కవిత్రయ విరచిత 
శ్రమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 1 
ఆదిపర్వము 
మొదటి భాగము (1,2,3,4 ఆశ్వాసములు) 


కృతికర్త 
నన్నయభట్టారకుడు 


వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
దాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 
డాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITHRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATHAM 


With Commentary 

Adiparvamu of Nannaya Bhattarakudu 
Vol. 1. Part-| 

(Cantos 1,2,3 and 4) 


Commentary by 
Dr.Divakarla Venkatavadhani - 1,2 and 3 Cantos 
Dr. G.V.Subrahmanyam - 4th Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.600 
First Edition : August 2000 
First Re-print : 2006 


Revised Edition: 2013 
Copies : 5,000 


© All Rights Reserved 


Published by 

Sri. L.V.Subrahmanyam, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 

Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
TTD. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా (ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి,తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18పర్యాలను వ్యాఖ్యానింపజేసి 15సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గ్రంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌఃశ్రీ .యస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా 


Qa 


సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్టానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ 
పేర్కొన్న (ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీ హరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్యోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలాగ్రంగా పరిశీలించినతర్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


అక్ష ఆవ 
సదా శ్రీవారి సేవలో... 


AINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్యగ్రంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం “ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా అధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో 
పండితవరేణ్యులైన వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు 
నిర్వహణకుగాను నాటి శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో ప్రజాసంబంధాల అధికారిగా 
కొనసాగిన శ్రీ రావుల సూర్యనారాయణమూర్తిగారు విశేషకృషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా 
వ్యవహరించిన ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన దా॥ నండూరి రామకృష్ణమాచార్యులు, 
డా॥ అప్పజోడు వెంకటసుబ్బయ్య భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత 
వ్యాఖ్యాన రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం గారు ఈ 
కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో 
కీలకపాత్రను వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత 'సప్తగిరి” 
సంపాదకులు డా॥ ఎన్‌. ఎస్‌. రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి” ప్రధాన సంపాదకులు, 
డా॥ శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో కవిత్రయ భారతం” 
ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ (గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితియముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీ కార్యనిర్వహణాధికారి దా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ 
ఏడుగురు పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీ కార్యనిర్వహణాధికారిగా 
బాధ్యతలను స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత 
పరిషత్తు వివిధ పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను 
వీలైనంతవరకు గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను 
కూడా ఒక సభ్యుడిగా దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 
ఫిబ్రవరిలో దేవస్థానం [గ్రంథ ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, కవిత్రయ భారత 
పునర్ముద్రణిను పర్యవేక్షించే బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల ‘కవిత్రయ 
భారతం” పునర్ముద్రణకార్యంకూడ పూర్తి అయింది. 


VI 
మలిముద్రణం ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి. తి, దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన సహిత మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి (ప్రజాబాహుళ్ళానికి అందించడంలో విశేషకృషి 
చేసిన శ్రీ కార్యనిర్వహణాధికారులు శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి. వెంకటరామిరెడ్డి ఐ. ఏ. ఎస్‌; శ్రీ క. యస్‌. శ్రీనివాసరాజు ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 

సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి. దే. శ్రీ కార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, (ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 

వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు “సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైల కుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా॥ నొన్సం నరసింహాచార్య, 
శ్రీ మతి మొలకా ఉత్తర ఫల్గుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
(ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జెల్లి శ్రీ రఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్ధంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి నా 
కృతజ్ఞతలు. 
మరోమాట! 

“ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్చ్పస్య తపసః ఫలమ్‌” అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆం(ధభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భృష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు 
పంచమవేదమైన వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి 
లభించిన అమృతఫలం ! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహా భారత సందేశాన్ని 
సుగమం చేసుకొంటారనీ ఆశిస్తున్నాము. 


కవిత్రయ మహాభారత సంశోధిత పునర్ముద్రణ కార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని 
ప్రార్థిస్తూ... 
సదా శ్రీవారినేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


మహాభారతం మన జాతీయ కావ్యం (National Epic). ఈ ఇతిహాసంలో వ్యాసమహర్షి ధర్మం, అర్థం, 
కామం, మోక్షం - అనే నాలుగు పురుషార్థాలను సాధించటానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా చక్కగా ఇమిడ్చ్డాడు. 
వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఇందులో సముచితంగా చోటుచేసికొన్నందువల్ల, ఈ (గ్రంథం 
'పంచమవేదం'గా, ‘భారతీయ విజ్ఞాన సర్వస్వం'గా (ప్రశస్తి పొందింది. 


వ్యాసభగవానుడు లోకశ్రేయస్సును కోరి మూడు సంవత్సరాలు నిష్టతో భారతకథను 'జయ” కావ్యంగా రచించాడు. 
దానిని తన శిష్యులద్యారా వివిధ లోకాలలో వ్యాపింపజేశాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ కథను 
వినిపించాడు. అట్లా వినిపింపగా పెంపొందిన కావ్యాన్ని 'భారతి మని పిలిచారు. తరువాత ఆ కథను రోమహర్షణుని 
కుమారుడైన ఉ(గ్రశ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు వివరించాడు. అక్కడి 
మునులడిగిన ప్రశ్నలకు ఉ(గ్రశ్రవసుడు చెప్పిన కథార్జాలతో కలిసి భారతం 'మహాభారతం'గా వాసి గాంచింది. 


ఉ(గ్రశ్రవసుడు (సూతుడు) శౌనకాది మునులకు భారత కథనంతా చెప్పి, చివర ఇలా అంటాడు- 
“యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 


ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు” (What Is 1 Mahabharata is 


every where; what is not in Mahabharata is nowhere) - అని. 


ఆసక్తికరమైన విషయం, ఏమంటే మహాభారతం (ప్రపంచంలోని (గ్రంథాలన్నింటిలోకి గొప్పది. ఉదాహరణకు 
“ఇలియడ్‌”, “ఒడెస్సీ”- అనేవి గ్రీకుల ప్రాచీన ప్రసిద్ద వీరకావ్యాలు. మహాభారతం ఆ రెంటికన్నా అనేకరెట్టు పెద్దది. ఈ 
పెద్దతనం ఒక పరిమాణంలోనేగాక, పాత్ర చిత్రణ (Character delineation ), భావాల వైవిధ్యం (Range of emo- 


tions ) వంటి అంశాలో స్పష్టంగా తెలుస్తుంది. 
ae} రలు జని 


మహాభారతంలో పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుర్చృత్తం చక్కగా ఆవిష్కరింపబడ్డాయి. పాండవులు 
ధార్మిక, సాత్త్విక, దైవీశక్తులు; కౌరవులు అధార్మిక, రాజస, తామసిక, ఆసురీశక్తులు. ఈ రెండురకాల శక్తుల నడుమ 
జరిగిన సంఘర్షణయే కురుక్షేత్ర సం[గ్రామం. అందులో ధార్మికశక్తులకు జయాన్ని కలిగించి, అధర్మశక్తులను 
అంతమొందించి, అవతార పురుషుడుగా, జగద్దురువుగా నిలిచి ఉపదేశించిన దివ్యశక్తి శ్రీకృష్ణుడు. 


భగవద్గీత భారతానికి ఆత్మ; పాండవుల చరిత్ర శరీరం; చతుర్విధ పురుషార్థ విజ్ఞానం జీవితం; ఇతిహాసాలు, 
ఉపాఖ్యానాలు జవసత్తాలు. మానవ జీవితమనే మహాసముద్రాన్ని మధించి బాదరాయణుడు మానవాళికి అందించిన 


VII 
అమృతకలశం మహాభారతం. మానవజీవిత (క్రమానికి మహాభారత ఇతివృత్తగమనానికి ఎంతో సాదృశ్యం గోచరిస్తుంది. 
ఒక్కమాటలో మానవ ధార్మిక జీవన (ప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం. 


మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాలవరకు గల భారతీయ వాజ శ్రయంయొక్క సారాంశాన్ని 
అందించటమేగాక, ఆ యా అంశాలకు వైరుద్ద్యం ఏర్పడినప్పుడు, వాటికి సామరస్యపూర్వక మార్గాన్ని నిర్దేశించే సమన్వయ 


సంహితగా పేరు గాంచింది: 


“వేదములకు, అభఖిలస్కృతి 

వాదములకు, బహుపురాణ వర్గంబులకున్‌ 
వాదైన చోటులను తా 

మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్‌” 


ఈ విధంగా ఆర్షవాజ్మయానికి అంతటికీ మూదల (ప్రమాణం) అయి ఉండటం మహాభారతం యొక్క 
ప్రత్యేకత! 


దేవభాషలో అవతరించిన భారతం కాల(క్రమేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూ వచ్చింది. 
ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆ యా భారత అనువాదాలన్నిట్లోనూ తెలుగులో కవిత్రయం” వారు రచించిన 
ఆం(ధ్రమహాభారతానికి ఒక (ప్రత్యేకత నెలకొనిఉంది. తెనుగుభారతం కేవలం అనువాదం కాదు; కృష్ణద్వైపాయనుడు 
వైదికమైన ఏ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, ఆ నిరూపితార్థం చెక్కుచెదరకుండా పుణికిపుచ్చుకొని అవతరించిన 
స్వతంత్ర రచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి! 


'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి,” 'భారతం చదివినవాడు పండితుడు”- ఇత్యాది లోకోక్తులు 
తెలుగులో వెలిశాయంటే ఆంధ్రులకు మహాభారతమంటే ఎంతటి ఆదరమో తేటపడుతోంది. ఆంధ్రావళికి అలాంటి 
ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వురూ (త్రిమూర్తుల లాంటివారు. వారిలో ఆదికవియే విష్ణువు, కవి బ్రహ్మయే 
(బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో, 
తెలుగుదేశంలోని వేరువేరు (ప్రాంతాల్లో తమతమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, 
సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్దుతూవుంది. ఇది ఆంధధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్టవిశేషం. తరతరాల 
తెలుగుజాతికి ఆదర్శంగా తెనుగు సంస్కృతి మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్షగోపురం ఆం(ధమహాభారతం. ఆ 
సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షర శిల్పులు “కవిత్రయం” అందరకూ ఆరాధ్యులు. 


పై త్రిమూర్తుల్లో ఆద్యుడు, ఆం(ధ్రసారస్వతానికి “అపర వాల్మీకి” నన్నయభట్టారకుడు. ఆ మహాకవి వేంగీదే శపు 
రాజధాని అయిన రాజమహేంద్రవరంలో చాళుక్యవంశ ప్రభువగు రాజరాజుయొక్క (ప్రోత్సాహంతో (క్రీ.శ. 1053 ప్రాంతంలో 
వ్యాసభారత ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆంధ్రవాజ్మయ చరిత్రలో అపూర్వమైన ఆ మహానీయ సన్నివేశాన్ని 


IX 
పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1982-83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరంగా ప్రకటించింది. అప్పట్లో 
నన్నయ సహస్రాబ్ది జయంతి- ఉత్సవాలు తెలుగుదేశంలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడినాయి. 


ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆర్షధర్మానికి, ఆంధ్రభాషా సాహిత్యాలకు, సంస్కృతి 
సభ్యతలకు మార్గదర్శకమైన ఆది కావ్యానికి - ముఖ్యంగా తొలి మూడు పర్వాలకు ప్రసిద్ద విద్యాంసులచే (ప్రతిపదార్థ, 
తాత్పర్య, విశేషాలను వ్రాయించి (ప్రచురించే ధార్మిక కార్యక్రమాన్ని ఆసక్తితో చేపట్టారు. తొలుదొలుత నన్నయ 
భారతభాగంతో ఆరంభమైన ఈ కార్యక్రమం (క్రమేణ తరువాతి పదిహేను పర్వాలకు కూడా వ్యాఖ్య (వ్రాయించాలనే 
ఉదాత్త సంకల్పానికి దారితీసింది. 


ఈనాటి విద్యార్థుల పాఠ్యప్రణాళికల్లో భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని బోధించే అంశాలకు తగినంత ప్రాధాన్యం 
లేక, అరుదైపోతూ ఉన్నందున, కవిత్రయమహాభారతం అందించే సందేశం సామాన్య జనులకూ, అలాగే నేటి యువతరానికీ 
అందేటట్లు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత 
ప్రచురణను అందుకు అనువైన మహోద్యమంగా చేపట్టి పురోగమిస్తున్నది. 


మొదట నన్నయ భారత భాగానికి సరళ గ్రాంథికంలోనూ, తరువాత తిక్కన భారత భాగానికి శిష్టవ్యావహారిక 
భాషలోనూ- అందులోనూ భిన్న భిన్నశైలులలో - వ్యాఖ్య రచింపబడి ఉన్నందున, ఈ మొత్తం సంపుటాల వ్యాఖ్యాన 
స్వరూపానికి ఏకవాక్యతనూ, సామాన్యపాఠకులకు సైతం సుబోధంగా ఉండే విశిష్ట వ్యావహారికరీతినీ సంతరించటానికి 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారిని సంపాదకులుగా నియమించటమైనది. 


వెయ్యేళ్ల తెలుగు సాహిత్యానికే కీర్తికిరీటమైన ఆంధ్రమహాభారతాన్ని సరళవ్యాఖ్యతో అచిరకాలంలో సమ(గ్రంగా 
ముద్రించి, ఈ రీతిగా ఆంధ్రావళికి సమర్పింపగలుగుతున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎంతో 
సంతోషిస్తూన్నది. 


ఆదికవి నన్నయ భట్టారకుణ్ణి ఆంధ్రమహాభారత రచనకు (ప్రోత్సహించిన రాజరాజు క్రీ.శ, 1022 ఆగస్టు 22వ 
తేదిన పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అద్వితీయ చారిత్రక సన్నివేశాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 
ఈ సంవత్సరం ఆగస్టు 22న శ్రీ పద్మావతీ శ్రీనివాసుల మంగళాశాసనములతో ఆదిపర్వ, సభాపర్వ సంపుటాలను 
రాజమహేంద్రవరంలో ఆవిష్కరింపనున్నారు. 


ఆదినుండీ ఈవాజ్మయయజ్ఞంలో పాలుపంచుకొన్న సుగృహీతనామధేయులయిన విద్యావేత్తలందరికి పేరు 
పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 

వేదత్రయమూర్తి అయిన వేంకటేశ్వరుని అను[గ్రహంవల్ల, వ్యాఖ్యానసహితమైన ఈ 'జయేతిహాసంి సర్వులకు 
జయ(ప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష, 


X 


అనతి కాలంలోనే (ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా పునర్ముద్రిస్తున్నాము (2006). ఎప్పటిలాగే పాఠకులు 
సమాదరిస్తారని ఆశిస్తున్నాను. 


వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్రభా 
షగనొనర్భ్చి జగతి( బొగడు గనిన 
నన్నపార్యుం దిక్కనను గృతక్రతు, శంభు 
దాసు నెజ్జసుకవి( దల(తు భక్తి 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి, 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం 
నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక [గ్రంథాల ప్రచురణ 
అత్యంత ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాసల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 
పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముదించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” (గంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆం(ధమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీ కారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -' 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆం(ధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్తి సంచికను (ప్రచురించింది. 


XII 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయభారతానికి (తొలి మూడు పర్యాలకు) వ్యాఖ్య (వాయించి (ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విదన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్లనేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 


ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే (వాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్హమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళ(గ్రాంథికములో (వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
(ప్రయోగించుటలో సామాన్యులకు అర్థమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. ఆరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని(క్రింద 
(ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినటే అర్థతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధిత ప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయితల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XII 


ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (2113ల సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 
అనంతరము (వాత(ప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. (ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్వానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్యానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 


నిర్వహిస్తూ వచ్చింది. 


(ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధాని గారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది. ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధి(క్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశా స్త్రి గారు క్రీశ దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, (ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీర్రిక్ర ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్లయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీరికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేం(ద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశా స్రిగారి గృహంలో 
1991 జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


XIV 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి (ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక”ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వ్రాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (1౫- 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రా॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
కోడీకరింపబడ్డాయి. 
య 


Xv 
ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య (ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్టుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్సంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్జ్లో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 
“సంపాదకులు” “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉట్టంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్యాల్లోని 46 ఆశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలను స్థానికులగు మరికొందరు విద్యాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళిక'గా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళగ్రాంధికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభిప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
జి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 


XVI 


ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
@ 

సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి 'ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wingలో 

భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 

(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను (ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా (ప్రామాణిక 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా “ప్రస్‌కాపీని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్టూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆంధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన (ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం 'సైజు'ను నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వ విభాగమే అందరికీ సౌకర్యం. 'ప్రచురించేసంపుటికి క్లాసిక్‌” (౮125310 గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డెమ్మీసైజు” బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులు బాటు కల్పించు 
కోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
“ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. (ప్రతి పర్వం చివర అకారాది 


Xvi 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాష్టరు కాపీ'లను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల (ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


సంపాదక మండలి సభ్యులు 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు 
ప్రా॥।ఎస్‌.బి. రఘునాథాచార్య దా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 

సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు ప్రొ॥ఎస్‌,బి. రఘునాథాచార్య 
ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్దన్న 


ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారతసంపుటా లన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 
'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు 'పంచమవేద' మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం సభాపర్వం- వెలువడినాయి. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే 
వెలుగుచూడ నున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 
'కరదీపిక' కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. 


xvii 
కృతజ్ఞతలు న 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యానిర్ష్వహణాధికారులు డదాటవి: సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. 


ఈ ప్రణాళికద్యారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము” ను ఆంధ్రావళికి అందజేయటంలో ప్రధానపాత్ర 
వహించిన- వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు (ప్రధాన 
సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్యాంసులందరికి కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 


“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి (ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్టిక కృతజ్ఞతలు. “సప్తగిరి” సంపాదక కార్యాలయ ప్రచురణల విభాగంలో 'సబ్‌ ఎడిటరు” 
గా ఉద్యోగిస్తూ 1995లో పదవినుండి విరమించేదాకా ఈ ప్రణాళిక విషయమై మిగుల సహకరించిన విద్వత్కవివర్యులు 
శ్రీమాన్‌ముదివర్తికొండమాచార్యులు గారికి, ఆచార్య కెజె. కృష్ణమూర్తి (కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్సు) గారికి అనేక కృతజ్ఞతలు. 
ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి 
సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు శ్రీ కోరాడ రామకృష్ణ తెలుగు సబ్‌-ఎడిటర్లు డా॥కె. రాధారమణ, డా॥ఎ. సంధ్య, 
సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎస్‌. శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, టి.టి.డి. ముద్రణాలయ అధికారి 


అతి 


శ్రీ ఎం. లక్ష్మణరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి అను[గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపాదకమండలి సభ్యులు 


సళ ల 
డ॥ థ.ము. సుబ్బారావు, ఐ.ఎ.ఎస్‌., అధ్యక్షులు 
కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 


ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 
ప్రొ॥ఎస్‌. బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహామండలి సభ్యులు 


డా॥ బిరుదురాజు రామరాజు ప్రా॥। ఎస్‌.బి. రఘునాథాచార్య 
ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్ధన్న 


ఆచార్య హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 


డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, కన్వీనర్‌ 


“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు పర్వాలు, ఆశ్వాసాలు 
1. డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని ఆది. ఆశ్వా. 1,2,3 
2. దాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా. 1 
8. డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 
4. డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ ఆశ్వా. 1,2 
5. డాక్టర్‌ కె. సర్వోత్తమరావు విరాట. ఆశ్వా 1 
6. డాక్టర్‌ ఆర్‌, అనంతపద్మనాభరావు విరాట. ఆశ్వా. 2 
7. శ్రీ సింగరాజు సచ్చిదానందం విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 
8. డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ విరాట. ఆశ్వా. 4 
9. డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి విరాట. ఆశ్వా.5 
10. డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
11. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఉద్యోగ. ఆశ్వా. 3,4 
12. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్త్రి భీష్మ. ఆశ్వా. 8 
18. డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ ద్రోణ. ఆశ్వా. 1 
14. డాక్టర్‌ మల్లెల గురవయ్య ద్రోణ. ఆశ్వా. 2 
15. డాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి ద్రోణ. ఆశ్వా. 5 
16. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య కర్ణ. ఆశ్వా. 1 
17. డాక్టర్‌ యస్వీ రామారావు కర్ణ. ఆశ్వా. 2 
18. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి కర్ణ. ఆశ్వా. 8 
19. డాక్టర్‌ పి. వెంకటరాజు శల్య. ఆశ్వా. 1 
20. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద ప్రీ ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
21. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప శాంతి. ఆశ్వా. 2 
22, డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి శాంతి. ఆశ్వా. 8 
23. డాక్టర్‌ ఆకురాతి పున్నారావు శాంతి. ఆశ్వా. 4 
24. శ్రీ సముద్రాల లక్షణయ్య శాంతి. ఆశ్వా. 5 
25. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం శాంతి. ఆశ్వా. 6 
జ 

26. డాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు ఆను. ఆశ్వా. 1,2 
27. డాక్టర్‌ శలాక రఘునాథశర్మ ఆను. ఆశ్వా. 8,4 
28. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 

శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఆను. ఆశ్వా. 5 
29. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు అశ్వ. ఆశ్వా. 3,4 


80. దాక్టర్‌ ఎ. నాగభూషణం ఆశ్ర ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
(ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

స్త్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్ణారోహణపర్వం 
భండార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


యము 


ర్‌ లిపి లొ 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 


స్‌సం 


ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 

రగణం 

జగణం 

భగణం 

నగణం 

సగణం 

లఘువు 

గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


“అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్దామల చ్చాయమై, 

సుమహద్వర్గ చతుష్క పుష్పవితతిన్‌ శోభిల్లి, కృష్ణార్ణునో 

త్తమ నానాగుణ కీర్తనార్ణఫలమై, ద్వైపాయనోద్యాన జా 

తమహాభారత పారిజాత మమరున్‌ ధాత్రీసుర ప్రార్థ్యమై.” (ఆది. 1.66) 


మహాభారతం పారిజాత కల్పవృక్షం 


మహాభారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. అడిగిన కోర్కెలన్నీ అందించే దివ్యవృక్షం పారిజాతం. 
మహాభారతం కూడ అటువంటిదే. మానవులు కోరేవి పురుషార్థ ఫలాలు. వాటికి సంబంధించి తెలియదగిన విశేషాలన్నింటినీ 
చెప్పేది మహాభారతం. 


“ధర్మే చార్జే చ కామే చ మోక్షే చ భరతర్షభ ! యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 
(సం.మ.భా. ఆది. 56-33) 


అని మహాభారతం ప్రకటించుకొన్నది. ధర్మార్ధ కామ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరొకచోట ఉండవచ్చు 
కాని, లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపథంగా చెప్పింది. అది నిజం ! అందుకే అది భారతీయ విజ్ఞానానికీ సంస్కృతికీ 


కల్పవృక్షం! 


అది ద్వైపాయనుడని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసుడు ద్వైపాయనుడనీ, కృష్ణద్వైపాయనుడనీ, సాక్షాత్‌ 
నారాయణుడనీ కీర్తింపబడ్డాడు. ఆయన వేదాలను వర్గీకరించాడు. బ్రహ్మసూత్రాలను ప్రపంచించాడు; భారతీయ విజ్ఞాన 
శాఖలను తమలో భద్రపరచుకొన్న అష్టాదశ మహాపురాణాలను రచించాడు; నాలుగు వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే 
పంచమవేదంగా భారతాన్ని నిర్మించాడు. ప్రాచీనభారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాజ్మయాన్ని సంతరించి, వైదిక సంస్కృతిని 
అజరామరంగా నిలిపిన వ్యాసమహర్షి సాక్షాత్‌ విష్ణుకల్పుడు. “వ్యాసో నారాయణో హరిః”, వ్యాసాయ విష్ణురూపాయ, 
వ్యాసరూపాయ విష్ణవే” అనే ప్రశస్తి ప్రసిద్ధం. “మునీనా మష్యహం వ్యాసః” అని శ్రీకృష్ణుడే గీతలో ప్రకటించుకొన్నాడు. 


వేదవ్యాసుని మేధలోనుండి పుట్టిన భారతం మూడంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు 
భరతవంశకథను మూడేళ్ళు దీక్ష పూని, “జయ” మనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. 
దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయటానికి తన శిష్యులను నియోగించాడు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన 
దేవలుడు పితృలోకంలోనూ, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పటం ద్వారా మానవలోకంలోనూ జయకావ్యానికి 
విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలనూ, 
అడిగిన విశేషాలనూ వ్యాసతాత్సర్యానికి అనుగుణంగా వివరించాడు. ఆ విశేషాలతో కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా 
ప్రసిద్ది పొందింది. దానిని వైశంపాయనుడు చెప్పగా రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు విన్నాడు. 
ఆయన ప్రసిద్ధుడైన పౌరాణికుడు. ఒకసారి నైమిశారణ్యంలో శౌనకుడనే మహర్షి బ్రహ్మర్షిగణాలతో కలిసి లోకశ్రేయస్సుకొరకు 


ప్పీర్రిక్ర-2 


పన్నెండు సంవత్సరాలపాటు సత్రయాగం నిర్వహించాడు. అందులో సూతమహర్షి పాల్గాని శౌనకాది మహామునులకు, 
వారికోరికమీద, భారతాన్ని వినిపించాడు. అప్పుడు 


శౌనకాదులు ఎన్నో అనుమానాలనూ, వివరాలనూ అడిగి తెలిసికొన్నారు. వాటిని సూతుడు వేదవ్యాసుడి అభిప్రాయానికి 
అనుగుణంగా అనువుగా వివరిస్తూ అందించాడు. దానితో గ్రంథం పెరిగింది. అదంతా కలిసి మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. 
మహాభారత మంటే జయకావ్యం. మూడుదశలలో విస్తరించిన మహేతిహాసం. అది వ్యాసమునీంద్రుని కవితోద్యానంలో పుట్టి 
పెరిగిన పారిజాతం. 


భారతమంటే భరతవంశీయుల కథ. వారు చంద్రవంశానికి చెందినవారు. సూర్యచంద్రాది వంశాలలో పుట్టి వేదధర్మాన్ని 
తాము ఆచరిస్తూ, ప్రజలచేత ఆచరింపజేసే ప్రభువుల చరిత్రలు పురాణాలలో ఉంటాయి. వాటిని వంశానుచరితాలని పిలుస్తారు. 
అవి స్వతంత్రకావ్యాలుగా రచింపబడితే ఇతిహాసా లౌతాయి. భరతవంశజులచరిత్ర చెప్పే మహాభారతం వస్తుతః వంశానుచరితం. 
అయితే, అది పురాణభాగంగా కాకుండా స్వతంత్ర గ్రంథంగా వెలువడింది కాబట్టి ఇతిహాస మనబడింది. అందులో మొదటినుండి 
చివరిదాకా సాగే కథను ఆఖ్యానం అంటారు. దానికి పోషకంగా నిలిచే అనుబంధ కథలను ఆఖ్యానకాలనీ, ఉపాఖ్యానాలనీ 
అంటారు. అవి ప్రధానకథలోని తాత్పర్యాన్ని మిత్రసమ్మితంగా వివరించటానికి తోడ్పడతాయి. మహాభారత కల్పవృక్షానికి బోదె 
వంటిది ఆఖ్యానం; ఆఖ్యానకాలూ, ఉపాఖ్యానాలూ కొమ్మల వంటివి. కొమ్మ లెంత పెద్దసంఖ్యలో ఉంటే చెట్టు అంత 
దట్టంగా, విశాలంగా విస్తరించి ఆకారంలోనూ, గుణంలోనూ గొప్పగా కనబడుతుంది. కథలో తెలిసికోదగిన ఎన్నో అంశా 
లున్నప్పుడే ఎన్నో ఉపాఖ్యానాలూ ఆఖ్యానకాలూ పుట్టుతాయి. మహాభారతం ధర్మవిజ్ఞానసర్వస్వం కాబట్టి దానిని వివరించటానికి 
అది అనేక ఆఖ్యానకాలతో, ఉపాఖ్యానాలతో విస్తరించింది. 


ఉపాఖ్యానశాఖలతో వైశాల్యాన్ని పెంచుకొన్న మహాభారత పారిజాతవృక్షం వేదతాత్సర్యమనే అచ్చమైన చల్లని నీడ 
నిస్తుంది. ఎండ వేడిమికి బాధపడే బాటసారులు చెట్టునీడన చేరి, సేద తీర్చుకొంటారు. అట్లాగే జీవితంలో ఎన్నో సమస్యలతో, 
సంఘర్షణలతో, బాధలతో వ్యథ పొందే లోకులు మహాభారతంలో వివరింపబడే వేదధర్మతాత్సర్యాన్ని తెలిసికొని తరణోపాయాన్ని 
సాధించి శాంతిని పొందుతారు. మహాభారత పారిజాతవృక్షచ్భాయ లో విశ్రమించటమంటే చతుర్వేదసారమైన మహాభారత 
తాత్సర్యంలో సదా జీవించటమన్నమాట! 


పారిజాత వృక్షపు నీడలో పడుకొంటే ఆ చెట్టుకు పూచిన పూలవాసన గుబాళిస్తుంది. మహాభారత కల్పవృక్షానికి పూచే 
పూలంటే చతుర్విధ పురుషార్థాలే. ధర్మ అర్ధ, కామ, మోక్షాలకు సంబంధించిన సువాసనలను (ఉత్తమ సంస్కారాలను) 
తనను ఆశ్రయించినవారికి పంచి పెట్టి, పారవశ్యాన్ని కలిగిస్తుందన్నమాట. పూలు కొమ్మలకు పూస్తాయి. అవి కంటితో చూడటానికీ, 
వాసన చూడటానికీ అహ్హాదకరంగా ఉంటాయి. అట్టాగే భారతంలోని వురుషార్థవిజ్ఞానవిశేషాలు చదవటానికీ అందులోని 
ఉపదేశాత్మకమైన తాత్పర్యాన్ని భావించి గ్రహించి ఆనందించటానికీ తోడ్పడతాయి. ఉపరంజనంతోపాటు ఉపదేశాన్ని కూడా 
అందించి ఉత్తమకావ్య ప్రయోజనాన్ని కలిగించేవి ఆ చతుర్వర్గ పుష్పగుచ్చాలు! 


చెట్టు తన రసానుభూతినీ, బీజాలనూ పండ్లలో భద్రపరచుకొంటుంది. పండ్లలోనే ఉంటుంది చెట్టు ప్రాణం. మహాభారత 
పారిజాత వృక్షానికి నరనారాయణ గుణ కీర్తన పరమార్థమే పరమఫలం! అందుకే భారతానికి కార్‌ష్ట వేద మనీ, వాసుదేవతత్త్వకోశ 
మనీ ప్రసిద్ధి ఉన్నది. నర నారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవిస్తారో, జీవించగలరో చెప్పే రసవత్తరమైన కావ్యం 
మహాభారతం. నరుడు తాను నారాయణుడుగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు తానుకూడా నరునిగా అవతరించి 


పీరిక-3 


నరుడిని ఉద్ధరించే ఉపాయాన్ని ఉపాసనగా ఉపదేశిస్తాడు. ఈ రెండు తత్వాల అంతరార్థాన్ని అమృతయోగంగా అందించే 
ఫలమే మహాభారత పరమార్థం. 


మహాభారతమంతా ఒక యెత్తు. నరుడికి నారాయణుడు బోధించిన భగవద్గీత ఒక్కటీ ఒక యెత్తు. భగవద్గీత భారతానికి 
అంతరాత్మ, దాన్ని కూడా పంచమవేదమని పిలిచే సంప్రదాయం ఉన్నది. భారతమంతా చదివిన తరువాత పఠితలు కురుక్షేత్ర 
యుద్దంలో చనిపోయిన వీరుల కథలన్నీ తలచుకొని లౌకికవిభూతులన్నీ విషాదాన్నే మిగిలిస్తాయని తెలిసికొని నిర్వేదాన్ని 
పొందుతారనీ, ఆ నిర్వేదాన్ని తొలగించుకొనటానికి భారతంలోని వాసుదేవతత్వాన్నీ, గీతాసారాన్ని ఆశ్రయిస్తారనీ, తద్ద్వారా 
క్రమంగా ముక్తిని సాధిస్తారని చెప్పే పరిపాటి ఉన్నది. దానివలన మహాభారత పరమార్థం మోక్షఫలం ! అని స్పష్టమౌతున్నది. 
ఏ గ్రంథం అటువంటి దివ్యఫలాన్ని అందిస్తుందో దాన్నే భారతీయులు పంచమవేదంగా, జ్ఞానఫలంగా, పవిత్రగ్రంథంగా 
భావిస్తారు. మహాభారతం అటువంటి మహాఫలం! 
మహాభారత ప్రశస్తి 

వ్యాసమహాభారతాన్ని ప్రశంసించని ప్రాచీనగ్రంథం లేదంటే ఆశ్చర్యం లేదు. మచ్చుకు మార్కండేయ మహాపురాణం 
పలికిన మాటలుః- 
శ్లో “భగవన్‌ ! భారతాఖ్యానం వ్యాసేనోక్తం మహాత్మనా, 

పూర్ణ మస్వమలై శ్ళుభై ర్నానాశాస్తసముచ్చయైః. 

జాతి శుద్ది సమాయుక్తం సాధు శబ్బోపశోభితమ్‌, 

పూర్వపక్షోక్తి సిద్దాన్ల పరినిష్టాసమన్వితమ్‌. 

త్రిదశానాం యథా విష్ణుః ద్విపదాం బ్రాహ్మణో యథా, 

భూషణానాం చ సర్వేషాం యథా చూడామణిర్వరః. 

యథాయుధానాం కులిశ మిగ్టియాణాం యథా మనః, 

తథే హ సర్వశాస్తాణాం మహాభారత ముత్తమమ్‌. 

యత్రార్ధశ్చెవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే, 

పరస్పరానుబనాశ్చ సానుబన్నా శ్చ తే పృథక్‌. 

ధర్మశాస్త్ర మిదం శ్రేష్ట మర్ధశాస్త మిదం పరమ్‌, 

కామశాస్త్ర మిదం చాగ్ర్యం మోక్ష శాస్తం తథోత్తమమ్‌. 

చతురాశ్రమ ధర్మాణా మాచారస్థితి సాధనమ్‌, 

ప్రోక్త మేత న్మహాభాగ వేదవ్యాసేన ధీమతా. 

తథా తాతకృతం హ్యేత ద్వ్యాసే నోదారకర్మణా, 

యథా వ్యాప్తం మహాశాస్త్రం విరోధై ర్నాభిభూయతే. 

వ్యాసవాక్య జలౌఘేన కుతర్కతరుహారిణా, 

వేదశైలావతీర్ణేన నిరజస్కా మహీకృతా. 


కీర్రిక్ర-4 


కలశబ్ద మహాహంసం మహాఖ్యాన వరాంబుజమ్‌, 

కథావిస్తీర్ణసలిలం కార్‌ష్టం వేద మహాహ్రదమ్‌.” (12-11) 

మహాత్ముడైన వ్యాసుడు చెప్పిన భారతాఖ్యానం అనేక శాస్త్రార్ధాల సమాహారం. సాధుశబ్ద ప్రయోగాలకూ, సహజ వస్తు 
ప్రతిపాదనలకూ, ధార్మిక విషయాలలో వేద పూర్వపక్షాలను ఖండించి సిద్ధాంతాలను సమర్థవంతంగా చేసే పద్ధతులకూ అది 
కాణాచి. దేవతలలో విష్ణువు వలె, ద్విజన్ములలో బ్రాహ్మణుడి వలె, అలంకారాలన్నిటిలో చూడామణి వలె, ఆయుధాలలో 
వజ్రాయుధం వలె, ఇంద్రియాలలో మనస్సువలె వేదాంగాలైన సర్వశాస్తాలలో మహాభారతం ఉత్తమం. ధర్మ, అర్థ, కామ, 
మోక్షాంశాలను వివరించటమే కాకుండా వాటిమధ్య ఉండే పరస్సర అనుబంధాలనూ, అవినాభావ సంబంధాలనూ వివరిస్తుంది 
భారతం. ధర్మశాస్తాలలో, అర్థశాస్తాలలో, కామశాస్త్రాలలో, మోక్షశాస్రాలలో మహాభారతమే మహనీయమైనది. చతురాశ్రమ 
ధర్మాలను ఆచరించేటప్పుడు కలిగే వైరుద్ద్యాలను తొలగించి, అన్వయించి మార్గం చూపించే మార్గదర్శి మహాభారతం. 
వేదశిఖరాలనుండి జలపాతం వలె దూకే వ్యాస వాక్య తాత్సర్యాలకు కుతర్క వృక్షాలు కూలిపోతాయి. ఆ వేదార్థజలం కార్‌ష్ణవేద 
మని పిలువబడే మహాభారత మహాసరోవరంగా రూపొందింది. అందులోని లోతు వాసుదేవ తత్త్వం ! ఆఖ్యానాలనే మహాపద్మాలు 
అందులో ఉంటాయి. మధురమైన నాదాలు చేసికొంటూ శబ్దాలనే మహాహంసలు అందులో సంచరిస్తూ ఉంటాయి - అని 
మహాభారతాన్ని కీర్తించింది మార్కండేయ పురాణం. అదొక్కటే కాదు మహాపురాణాలన్నీ మహాభారతాన్ని మహిమోన్నతంగా 
కీర్తించాయి. ఆ తాత్సర్యమంతా స్ఫురించేటట్లు నానాపురాణవిజ్ఞాననిరతుడైన నన్నయ ఒక గొప్ప పద్యం చెప్పాడు. 


సీ, “ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, యధ్యాత్మవిదులు వేదాంత మనియు 
నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రం బని, కవివృషభులు మహాకావ్య మనియు 
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహ మని, యైతిహాసికు లితిహాస మనియు. 
బరమ పౌరాణికుల్‌ బహుపురాణ సముచ్చ యంబని మహి6 గొనియాడుచుండ 


ఆ. వివిధవేదతత్త్వవేది వేదవ్యాసు( డాదిముని పరాశరాత్మజుండు 

విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై, పరంగుచుండ. జేసె భారతంబు”. (ఆది. 1. 32) 
శతపర్వ సంస్కృత మహాభారతం : అష్టాదశ పర్వ ఆంధ్ర మహాభారతం 

కురుక్షేత్రయుద్ధం మహాభారతంలో మహనీయఘట్టం. కృత త్రేతా యుగాల చివర క్రమంగా దేవాసుర, రామరావణ 
యుద్దాలు ఏ విధంగా జరిగాయో ద్వాపరయుగాంతంలో పాండవ ధార్తరాషుల మధ్య కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు 
మహాఘోర యుద్దం ప్రవర్తిల్లింది. ఒకవిధంగా మహాభారతేతివృత్తాన్ని రెండు విభాగాలుగా చేయవచ్చును. ఒకటి - పాండవులూ 
కౌరవులూ పుట్టిన నాటినుండి కురుక్షేత్ర యుద్దానికి సిద్ధమౌతున్నట్లుగా సాగే కథ. రెండు- యుద్ధానంతరం పాండవులు 
ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి మహాప్రస్థానం చేసిన కథ. కురుక్షేత్రయుద్దానికి ముందు వెనుకల కథయే మహాభారతం. 


కురుక్షేత్రయుద్దం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని జనశ్రుతి ప్రసిద్దంగా ఉన్నది. కాని, చరిత్రకారులు చెప్పే 
కాల నిర్ణయాలు క్రీ.పూ. 14వ శతాబ్దం నుండి 32వ శతాబ్దం వరకూ వ్రేలాడుతున్నాయి. అయితే, శ్రీ వేదవ్యాస్‌ (ఐ.ఎ.యస్‌) 
గారు చేసిన కాలనిర్ణయం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1328వ సం॥లో జరిగింది. మహాభారతంలోని అంతర్గత 
సాక్ష్యాలతోనూ, యుధిష్టిర జనమేజయుల పేర్లతో కనబడుతున్న శాసనాధారాలతోనూ, మరికొన్ని చారిత్రక పరిస్టితులతోనూ 
పరిశీలించిన తరువాత ఆ సంవత్సరంలో యుద్దం జరిగి ఉంటుందని అనేకులు ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఈ కాలాన్నిబట్టి 
కురుక్షేత్రయుద్ధం జరిగి దాదాపు అయిదు వేలేండ్లు అయి ఉంటుంది అనటంలో కూడా కొంత సామంజస్యం కనబడుతున్నది. 


పీరిక-5 


కురుక్షేత్ర యుద్దానికి ప్రత్యక్షసాక్షి కృష్ణద్వైపాయనుడు. ఒకవిధంగా ఆయన కురువంశాన్ని నిలిపినవాడు కూడా. ఆయనకు 
ఆ వంశచరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువలననే ఆయన ఆ ఇతిహాసాన్ని నిర్మించటానికి ఉత్తమ అధికారి. అంతకు 
మించి ఆయన మహర్షి ద్రష్ట, స్రష్ట. అయితే, ఆయన జయ కావ్యాన్ని ఎప్పుడు రచించి ఉండిఉంటా డన్నది ఒక పెద్ద ప్రశ్న. 
జయాన్ని లోకంలో ప్రచారం చేయటానికి తన శిష్యులైన పైల, వైశంపాయన, సుమంతు, జైమిను లనే శిష్యులను నియోగించాడు. 
వారు దాన్ని భారతంగా పెంచారు. ఆ తరువాత సూతుడు(సౌతి) మహాభారతంగా విసృతపరిచాడు. వ్యాసుడు రచించిన జయ 
కావ్యాన్ని గురించి అర్జునునికి మూడవతరంవాడైన జనమేజయుడికాలంలో మొదట వినవస్తున్నది. వైశంపాయనుడు దానిని 
వినిపిస్తూ ఉపాఖ్యానాలతో పెంచాడు. ఆశ్వలాయన గృహ్యసూత్రాలలో “భారత, మహాభారతాచార్యాః” అని వ్యాసశిష్యులైన 
'పైల వైశంపాయన సుమంతులను కీర్తించటం గమనిస్తే వారికాలంలో జయకావ్యం, భారతంగా, మహాభారతంగా మారిన 
విషయం ధ్రువపడుతున్నది. ఆ తరువాత భారతాన్ని శౌనకాదులకు వినిపించిన సూతుడు వ్యానశిష్యుడైన రోమవార్షణుని 
కుమారుడే. భారతం మహాభారతం కావటానికి మరొకతరం కాలం గడచి ఉంటుంది. లేదా వైశంపాయనుని తరంలోనే 
భారతం మహాభారతం కాగా, దానిని సూతుడు మరీపెంచి ఉంటాడు. ఈ విధంగా శ్రోతృజనాపేక్షలకు అనుగుణంగా పెరుగుతూ 
వచ్చిన సమగ్ర మహాభారత నిర్మాణం క్రీ.పూ. 3వ శతాబ్దం వరకూ సాగి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. 


జయకావ్యం మహాభారతరూపం తాల్చే నడిమికాలంలో అందులో చేరిన అనేకాంశాలు ఆయాకాలాలలో తలయెత్తిన 
సామాజిక జీవన ధర్మాలను గురించిన మీమాంసలకు సమాధానాలై ఉంటాయి. క్రీ.పూ. 3వ శతాబ్బానికిముందే భారతదేశంలో 
ప్రవర్తిల్లి ఉన్న వేదసంస్కృతి మ్లైచ్చులదండయాత్రలతో క్రొత్త సమస్యల నెదుర్కొన్నది. ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులు 
క్రమంగా నన్నగిల్లటంతో వాటిని గురించిన అనేకప్రశ్నలు ప్రజలలో రేకెత్తాయి. ఇంద్ర వరుణాగ్ని నూర్యులవంటి 
ప్రకృతిదేవతలస్థానంలో విష్ణు, రుద్ర, దేవీ మూర్తులు వెలసి వారివారి శాఖలను విస్తరింప చేయటం మొదలుపెట్టాయి. ఆ 
తరువాత క్రమంగా జైన బౌద్ద మతాలు దేశమంతా వ్యాపించాయి. మహారాజులు చక్రవర్తులు వైదికధర్మం వదలి జైన బౌద్దాలను 
స్వీకరించి వాటి ప్రచారానికి తోడ్పడ్డారు. దానితో వర్ణాశ్రమ ధర్మాలూ, యజ్ఞయాగాది కర్మ విధానాలూ శిథిలమై పోసాగాయి. 
వేదధర్మాన్ని ఆశ్రయించిన వ్యవస్థలు సడలిపోవటంలో బాగా దెబ్బతిన్నది గార్హస్థ్యాశ్రమ ధర్మం. జైన బౌద్దాల వలన నమాజంలో 
సన్న్యాసులకు సన్నాసినులకు గౌరవం పెరిగింది. అది ఆశ్రమధర్మంగా కాక మతధర్మంగా పరిణమించింది. పరిణత చిత్త 
సంస్కారం లేకుండా సన్యాసాన్ని స్వీకరించినవారు దానికి న్యాయం చేయలేకపోగా, వ్యవస్థకు కీడు చేయవచ్చును. వేదధర్మంలో 
సమాజవ్యవస్థకు గార్హస్థ్యధర్మమే పునాదిగా పేర్కొనటం ప్రసిద్ధం. జైన బౌద్దాల ప్రాబల్యం వలన దెబ్బతిన్న కుటుంబవ్యవస్థను, 
వేదధర్మాన్నీ పునరుద్ధరించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ సామాజికమైన ధర్మపునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా 
వేదవ్యాసమహర్షి రచించిన జయ కావ్యాన్ని ఆయన శిష్యులు బలమైన వాజ్మయసాధనంగా వాడుకొన్నారు. జయకావ్యానికి 
ముందున్న వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు మొదలైన సాహితీ శాఖలు వేదధర్మాన్ని విపులంగా వివరించి 
ఉన్నాయి. ఆ తాత్సర్యాన్నంతా ఒక ఇతిహాసంలో ఇమిడ్చి మిత్రసమ్మితంగా చెప్పవలసిన అవసరమూ, కాలానుగుణమైన 
ధర్మసమన్వయాలు చేయవలసిన అగత్యమూ ఏర్పడింది. అందువలననే మహాభారతం పంచమవేదంగా రూపొందింపబడింది. 


శుతులలో చెప్పబడిన తత్వాలకు ఆయా యుగాలకూ, కాలాలకూ అనుగుణంగా ఆచరణయోగ్యమైన ధర్మసూత్రాలను 
ప్రతిపాదించేవి స్మృతి గ్రంథాలు. వాటిల్లో మొదటిది మనుస్మృతి. ఈ తరువాత గౌతముడు, వసిష్టుడు, నారదుడు, ఆపస్తంబుడు 
మొదలైన వారు రచించిన ధర్మసూత్రాలు ప్రసిద్ధాలు. మనుస్మృతి కంటె ముందే పుట్టిన జయకావ్యంలో క్రమంగా ఆ యా 
స్మృతి గ్రంథాలలోని అంశాలన్నీ చేరి దాన్ని భారతంగా మహాభారతంగా మార్చి ఆయా కాలాల ప్రజలకు అనుగుణమైన 
ధార్మికజీవన సూత్రాలను అందిస్తూ వచ్చాయన్నమాట! స్మృతులకంటె ముందుపుట్టి స్మృతుల నన్నింటిని తనలో యథావకాశంగా 
ఇముడ్చుకొని, విశ్వశ్రేయస్సు కోసం విశ్వరూపాన్ని తాల్చిన ఇతిహాసం మహాభారతం. 


పీరిక-6 


మహాభారతం నూరుపర్వాల గంథమనీ, లక్షశ్లోకాల విస్తృతిని సాధించిందనీ ప్రసిద్ది. నన్నయభట్టు చెప్పిన వివరాలు 
ఈ సత్యానికి దగ్గరగా ఉన్నాయి. (చూడండి ఆదిపర్వంలోని పర్వానుక్రమణిక) వివరణకు ఈ పట్టిక గమనించండి. 


పర్వం పేరు ఇ ఉవపర్వాలసంఖ్య - సంస్కృతభారతంలో జ ఆంధ్రభారతంలో - పద్యగద్యసంఖ్య 
శ్లోకాలసంఖ్య ఆశ్వాసాల సంఖ్య 
1. ఆదిపర్వం 18 9,984 8 2,084 
2. సభాపర్వం 9 4,311 2 618 
3.ఆరణ్యపర్వం 16 13,664 7 2,894 
4. విరాటపర్వం 4 3,500 5 1,624 
5. ఉద్యోగపర్వం 11 6,998 4 1,562 
6. భీష్మపర్వం 5 5,884 3 1,171 
7. ద్రోణపర్వం 8 10,919 5 1,860 
8. కర్ణపర్వం 1 4,900 3 1,124 
9. శల్యపర్వం 4 3,220 2 827 
10.సాప్తికపర్వం 3 2,874 2 376 
11. స్రీపర్వం 5 1,775 2 376 
12. శాంతిపర్వం 4 14,525 6 3,093 
13. అనుశాసనికపర్వం 2 12,000 5 2,148 
14. అశ్వమేధ పర్వం 2 4,420 4 976 
15. ఆశ్రమవాసపర్వం 3 1,106 2 362 
16. మౌసలపర్వం 1 300 1 226 
17. మహాప్రస్థానిక పర్వం 1 120 1 79 
18. స్వర్గారోహణపర్వం 1 200 1 97 
19. హరివంశపర్వం, భవిష్యపర్వం 2 -(వదలబడినవి) 
మొత్తం: 100 4100500 63 21507 


మహాభారతంలో ముఖ్యపర్వాలూ, ఉపపర్వాలూ కలిసి నూరున్నాయి. అందులో హరివంశపర్వం, భవిష్యపర్వంతో 
కలిసి ఇమిడి ఉన్నది. కొందరు దానిని ఖిలవంశపురాణ మని అంటారు; స్వతంత్ర ప్రతిపత్తి గల గ్రంథంగా పరిగణిస్తారు. 
నన్నయ హరివంశాన్ని తన గ్రంథప్రణాళికలో చేర్చలేదు. తిక్కనాదులు నన్నయ నిర్ణయాన్ని అనుసరించారు. ఎజ్జన హరివంశాన్ని 
వేరే గ్రంథంగానే రచించాడు. నన్నయ సంస్కృత మహాభారతంలోని శతపర్వాలనూ వాటి శ్లోక సంఖ్యలనూ పేర్కొన్నాడు. 
తాను విభక్తం చేసి చూపిన అష్టాదశపర్వాలలో గల అంశాలను పర్వసంగ్రహంలో నిర్దేశించాడు. ఉపపర్వవిభాగాన్ని తెలుగులో 
పొందుపరచలేదు. ఈవిధంగా నూరు ఉప పర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో అష్టాదశ ముఖ్య పర్వాల మహాభారతమై 
అవతరించింది. 


కీర్రిక్ర-7 


ఆంధ్రుల ఆదికావ్యం నన్నయ భారతం 


సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆదికవి; కన్నడ సాహిత్యంలో పంపడు ఆదికవి; తెలుగు సాహిత్యంలో నన్నయ 
ఆదికవి అని ప్రసిద్ధి, నన్నయ ఆరంభించిన ఆంధ్రమహాభారతం తెలుగులో ఆదికావ్యం. నన్నయ ఆది సభాపర్వాలను, 
ఆరణ్యపర్వంలోని నాలుగో ఆశ్వాసంలో కొంతభాగం (క్రీ.శ. 1054-61 సం॥ల మధ్య) రచించి దివంగతుడైనాడు. ఆ తరువాత 
13వ శతాబ్దంలో తిక్కన విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేనుపర్వాలను ప్రబంధమండలిగా సంతరించాడు. 
ఆ తరువాత 14వ శతాబ్దంలో ఎజ్ఞాపెగ్గడ ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడు. ఈవిధంగా దాదాపు రెండున్నర శతాబ్దాల కాలంలో 
పదునెనిమిది పర్వాల మహాభారతం కవిత్రయంచేత తెలుగులో రచింపబడింది. ముగ్గురు మహాకవులు విభిన్నకాలాలలో 
రచించినా ఒకే మహాకవి ఏకకాలంలో రచించిన కావ్యాన్ని చదివినప్పుడు కలిగే ఒక మహానుభూతిని ఆంధ్రమహాభారతం 
అందించటం ఆంధ్రావళి అదృష్టం! 


నన్నయభట్టారకుడు వేంగిని పాలించిన తూర్పుచాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుని (క్రీ.శ. 1022 - 1061) ఆస్థానంలో 
కుల బ్రాహ్మణుడనే మంత్రిగా ఉండేవాడు. రాజకీయాలలో విద్యాసాంస్కృతిక విషయాలలో రాజుకు తోడ్పడేవాడు. రాజశాసనాలను 
పద్యగద్యాత్మకంగానూ, సంస్కృతాంధ్రాలలోనూ రచించేవాడు. ఆనాటి వేంగీదేశ పండితకవులలో నన్నయ హిమవన్నగశిఖరం 
వంటివాడు. తెలుగువారికి కావ్యభాషాభిక్ష పెట్టగలిగిన వాగనుశాసనుడు, మహాకవి, యుగకర్త. 


తూర్పుచాళుక్యులు వేంగీ దేశాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంనుండి 11వ శతాబ్దం చివరివరకు పాలించారు. తూర్పుచాళుక్క్యుల 
రాజ్యం ఉత్తరాన విశాఖపట్టణ మండలంలోని చీపురుపల్లి మొదలుకొని దక్షిణాన నెల్లూరు వరకు, పశ్చిమాన కర్నూలు 
మండలంలోని మార్కాపురం మొదలుకొని తెలంగాణంలోని కుక్కునూరు వరకునూ, తూర్పుసముద్రాన్ని అంటి వ్యాపించి 
ఉండేది. వేంగికి ఉత్తరాన కళింగ ఓడ్ర రాజ్యా లుండేవి. పశ్చిమోత్తరంగా పశ్చిమచాళుక్యుల రాజ్యాలు ఉండేవి. దక్షిణాన 
చోళరాజ్యం ఉండేది. ఈ రాజ్యాల మధ్య జరిగే యుద్దాలలో వేంగి క్రీ.శ. 10వ శతాబ్ది చివరివరకూ అడపా దడపా అస్థిరంగానే 
ఉంటూ ఉండేది. క్రీ.శ. 999లో చోళరాజు కేసరివర్మ వేంగిని ఆక్రమించి శక్తివర్మను రాజుగా నిలిపాడు. అతడు 1011వరకు 
పాలించాడు. శక్తివర్మ కుమారుడు విమలాదిత్యుడు (క్రీ.శ. 1011-18) రాజమార్తాండుడుగా ప్రసిద్ధుడైనాడు. అతనికి ఇద్దరు 
భార్యలు. చోళచక్రవర్తి యైన రాజరాజు పుత్రిక కుందవాదేవి మొదటి భార్య. ఆమెవలన రాజరాజనరేంద్రుడు జన్మించాడు. 
రెండవభార్య తెలుగుచోళుల ఆడబడుచు మేళవ. ఆమెవలన విజయాదిత్యుడు పుట్టాడు. విమలాదిత్యుని తరువాత రాజరాజు 
క్రీ.శ. 1019లో రాజైనాడు. కాని, విజయాదిత్యునికీ అతనికీ పడలేదు. విజయాదిత్యుడు కర్ణాట (పశ్చిమ) చాళుక్యుల సాయంతో 
రాజరాజుపై దాడిచేశాడు. రాజరాజు తన మేనమామ అయిన మొదటి రాజేంద్రచోళ చక్రవర్తి సాయంతో విజయాదిత్యుడిని 
ఓడించి, మేనమామకూతురు అమ్మంగదేవిని వివాహమాడి క్రీ.శ. 1022 ఆగష్టు 22వ తేదీన బెజవాడలో పట్టాభిషిక్తుడైనాడు. 


క్రీ.శ. 1031లో విజయాదిత్యుడు కర్ణాట చాళుక్యుల సాయంతో వేంగిమీద మరల దండెత్తి బెజవాడను ఆక్రమించాడు. 
రాజరాజు చోళదేశానికి పారిపోయి మరల క్రీ.శ. 1035లో చోళులసాయంతో బెజవాడను స్వాధీనం చేసికొని వేంగీరాజ్యాధిపతి 
అయినాడు. అలాగే కర్ణాటక చాళుక్యులు క్రీ.శ. 1044లో వేంగిని మరల ఆక్రమించటం, తిరిగి రాజరాజు క్రీ.శ. 1047లో 
వేంగిని గెలుచుకోవటం జరిగింది. రాజరాజు వేంగీ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చుకొన్నాడు. క్రీ.శ. 1053 వరకు 
వేంగి కొంత శాంతియుతంగానే ఉన్నది. కాని, 1053లో జరిగిన కొప్పం యుద్ధంలో అప్పటి చోళదేశాధిపతి ప్రథమ రాజాధిరాజు 
మరణించటంతో రాజరాజుకు చోళుల నహాయం అందటం ఆగిపోయింది. అందువలన వళ్చిమచాళుక్యులతో తన 


పీరిక-8 


జీవితకాలమంతా మైత్రితో ఉండేటట్లు సంధి చేసికొన్నాడు. ఆ సంధిని సాధించటంలో నన్నయభట్టు రాయబారిగా కృషి 
చేశాడు. అతనికి సహాధ్యాయుడైన పశ్చిమచాళుక్య మంత్రి నారాయణభట్టు సహాయపడ్డాడు. పశ్చిమచాళు క్యులస్థానాపతిగా 
వేంగికి వచ్చిన నారాయణభట్టుకు రాజరాజు అగ్రహార మిచ్చి గౌరవించాడు. ఆ తరువాత - అంటే 1054 - 1061 సం॥రాల 
మధ్యకాలంలో = నన్నయ భారతరచన చేపట్టి నిర్వహించి ఉంటాడు. నారాయణభట్టు నన్నయకు విలువైన సలహాల నిస్తూ, 
కురుక్షేత్రయుద్ధంలో నరునికి నారాయణుడు తోడ్పడ్డట్ట్లుగా సహాయం చేసి ఉంటాడు. 


రాజరాజనరేంద్రు డెదుర్కొన్న రాజకీయ పరిస్థితుల వెనుక మత విషయకమైన కారణాలు ఉండటం గమనింపదగిన 
అంశం. 11వ శతాబ్ది ప్రారంభంనాటికి తీరాంధ్రంలో బౌద్ధమతం క్షీణదశలోకి వచ్చింది. జైనం ప్రాబల్యం కోసం ప్రాకులాడుతున్నది. 
పశ్చిమ చాళుక్యులు జైనులు. వారు వేంగిమీద దండెత్తడానికీ, విజయాదిత్యునికి తోడ్సడటానికీ జైనమతం కూడా ఒక బలమైన 
కారణం కావచ్చు. విమలాదిత్యుడు చివరిరోజుల్లో వైదికధర్మాన్ని వదలి జైనమతాన్ని స్వీకరించాడు. అతడు పెండ్లాడిన ఇద్దరు 
రాణులలో మేళవ జైనమతాభిమానం గల రాణి. చోళరాజకన్య కుందవ వైదికధర్మ మార్గావలంబ, శివభక్తురాలు. ఆ యిద్దరు 
రాణులకు పుట్టిన పుత్రులు కూడా తల్లులు అభిమానించిన మతాలనే తమ ధర్మాలుగా గ్రహించి జీవితాలను సాగించారు. ఈ 
వాతావరణాన్ని పట్టి చూస్తే రాజరాజనరేంద్రునికీ, విజయాదిత్యునికీ నడుమ జరిగిన యుద్ధాలకు మతప్రాతిపదికలు కూడా 
ఉన్నాయని స్పష్టమౌతున్నది. 


అయితే, తూర్పుచాళుక్య ప్రభువులలో చాలమంది వైదికధర్మాన్ని స్వీకరించి, దానిని పోషించినవారే. దానికితోడు 
ఆంధ్రభాషా సాహిత్యాలపై అమితమైన అభిమానాన్ని ప్రకటించి శాసనభాషగా, ప్రజాభాషగా, కావ్యభాషగా తెలుగును అభివృద్ది 
చేసి, మహాకావ్యనిర్మాణానికి దోహదం చేసినవారే. వైదికధర్మాభిమానం తూర్పుచాళుక్యులకు ముందున్న పల్లవ, శాలంకాయన, 
విష్ణుకుండినుల కాలంనుండే కొనసాగుతున్నది. ఆ యుగాలలో రాజులు అశ్వమేధాది క్రతువులు చేయగా, తూర్పుచాళుక్యులు 
క్రతువులను మాని వేదవిద్యను ఘటికాస్థానాలద్వారా, గ్రామవిద్యాపీఠాల ద్వారా వ్యాపింపజేశారు. వైదికధర్మాన్ని దేవాలయ 
వ్యవస్థల ద్వారా విస్తరింపజేశారు. చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు, వారి శిల్చరీతి, పౌరాణికాది వృత్తుల నేర్చరచిన తీరు 
తెలుగువారి చరిత్రలో ఒక క్రొత్త ఒరవడిని సృష్టించాయి. 


వర్తమాన ఆంధ్ర సంస్కృతికి మొదటిసారి ప్రాతిపదికలు బలంగా పడింది తూర్పు చాళుక్యుల కాలంలోనే అని 
చారిత్రకులు పేర్కొన్నారు. చాళుక్యులు దేవాలయాలను గ్రామీణ సంస్కృతికి కేంద్రాలుగా పోషించారు. ప్రజలకు ధార్మికవిద్యను, 
సంస్కృతిని ప్రబోధించటానికి పౌరాణికులను నియోగించారు. వేదవిద్వాంసులకు అగ్రహారాలను విరివిగా దానం చేశారు. 
భారతీయ విజ్ఞాన నిధు లైన వేద, శాస్త్ర, పురాణాలను ప్రజలలో వ్యాపింపజేయటానికీ, వర్ణాశ్రమధర్మాలనూ, ముఖ్యంగా జైన 
బౌద్ధ ధర్మాల వలన శిథిలమైన గార్హన్థ్యాది ఆశ్రమ ధర్మాలనూ పునరుద్ధరించి వైదికధర్మాశ్రితమైన జీవనవిధానాన్ని ప్రజలలో 
వ్యాపింపజేసి సామాజికవ్యవస్థను పునర్నిర్మించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పంచమవేదమని ప్రసిద్ధిగాంచిన 
ఆంధ్రమ హాభారతాన్ని “కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారతబద్ధ నిరూపితార్థం” ఏర్పడేటట్ట్లుగా తెలుగులో నిర్మింపజేసి, 
తెలుగులోనే వైదికధర్మాన్ని తెలుగువారికి చెప్పించాలని కంకణం కట్టుకొన్నారు. సాంస్కృతికమైన సముద్ధరణానికి భాషాపోషణం 
చేపట్టి, ప్రజలభాషలోనే ఉదాత్తసాహిత్యాన్ని నిర్మించే యత్నం చేశారు తూర్పుచాళుక్యులు. దాదాపు మూడు శతాబ్దాల కృషి 
రాజరాజ నరేంద్రుని కాలంలో ఫలించి నన్నయభారతంగా అవతరించింది. 


వ్యాసుడు జయవాక్యాన్ని వ్రాసినప్పుడూ, ఆయన శిష్యులు దాన్ని మహాభారతంగా విస్తరింప జేసినప్పుడూ ఎటువంటి 
మతసామాజిక పరిస్థితులు ఆయా కాలాలలో వాటికి డ్రేరక శక్తులుగా ఎట్లా పనిచేశాయో, తెలుగులో కవిత్రయం మహాభారతాన్ని 


పీర్రిక-9 


రచించటానికి కూడా ఆనాటి మత సామాజిక పరిస్థితులు అట్టా కారణా లయ్యాయి. వాటికి తోడు సాహితీపరిస్టితులు కూడా 
ఆంధ్రమహాభారత రచనకు విశేషంగా కాలికస్పృహను కల్పించాయి. నన్నయ భారతావతరణకు మతకారణా లెంత బలమైనవో 
అంతకంటె మిన్నగా సాహితీపరిస్థితుల (ప్రేరణలు బలవత్తరాలైనవిగా కనపడుతున్నాయి. 


తూర్పుచాళుక్యులు తెలుగును రాజభాషగా చేసి ప్రజలభాషను గౌరవించారు. సంస్కృతభాషతోపాటు తెలుగులో 
కూడ శాసనాలు వేయించారు. శాసనాలలో పద్యాలను వాడారు. సంపూర్ణచ్చందోబద్ధ శాసనాలు కూడా తూర్పుచాళుక్యులే 
వ్రాయించారు. ఆ కాలంలో వెలువడిన పండరంగని అద్దంకి శాసనంలో (క్రీ.శ. 849) ఒక తరువోజ వాడబడి ఉన్నా, అదే 
కాలంలోనే వేయించిన గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం మొత్తం సీసపద్యమయంగా ఉండటం గమనించదగింది. 
ఆ తరువాత యుద్దమల్లుని బెజవాడ శాసనంలో అయిదు మధ్యాక్కరలు వాడబడినవి. మొత్తంమీద క్రీ.శ.తొమ్మిద వశతాబ్దంలో 
వేసిన తెలుగుశాసనాలలో జాతులో, ఉపజాతులో ప్రసిద్ధంగా ప్రయోగింపబడ్డాయి. క్రీ.శ. 1000 ప్రాంతంలో నిలిపిన విరియాల 
కామసాని గూడూరు శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు కనబడుతున్నాయి. అంటే 11వ శతాబ్దినాటికి 
చంపకమాలాది సంస్కృత వృత్తాలూ, మధ్యాక్కర, సీసం,తేటగీతి, ఆటవెలది, కందం మొదలైన దేశిచ్చందస్సులూ శాసనాలలోకి 
ఎక్కాయంటే పద్యకవిత్వం ప్రజలకు బాగా దగ్గరగా చేరి ప్రచారంలో ఉండేదన్నమాట! శాసనపద్యాలలో నన్నయ పద్యశైలితో 
పోలిన రచన ఒకింత గోచరించటం వలన నన్నయకుముందు దాదాపు రెండు మూడు వందల యేండ్డనుండి తెలుగుపద్యకవిత్వం 
ప్రజాదరణం పొంది ఉన్నదని తెలుస్తున్నది. 


“మును మార్గకవిత లోకం 

బున వెలయంగ, దేశికవితం బుట్టించి తెనుం 

గును నిలిపి రంధ్రవిషయం 

బున జనం జాళుక్యరాజు మొదలుగ బలువుర్‌”. 
అని నన్నెచోడుడు తన కుమారసంభవ కావ్యావతారికలో పేర్కొన్నాడు. సంస్కృతసాహిత్య సంప్రదాయాల ననుసరించి వ్రాసే 
కవిత్వం మార్గమనీ, దేశభాషాసాహిత్య స్వభావాలను సంవదించుకొన్నది దేశి అనీ సూలంగా వివేచించవచ్చును. తూర్పు చాళుక్యులు 
దేశభాషలలో కవిత్వం రచింపచేసే ప్రయత్నం చేశారు. నన్నయకూడా తూర్పుచాళుక్యులు సాగించిన సాహిత్యోద్యమంలో 
భాగంగా ఆంధ్రమహాభారత రచనను చేపట్టాడని స్పష్టం. ఆయనకు రాజూ, విద్వత్పరిషత్తులూ అండగా ఉన్నాయని “అవతారిక” 
చెపుతున్నది. 

నన్నయకు ముందు కన్నడంలో క్రీ.శ. 940 నుండి పంపమహాకవియుగం సాగుతున్నది. పంపడు వేంగీమండలంలో 
పుట్టిన తెలుగువాడైనా, జైనమతాన్ని స్వీకరించి, కన్నడ చాళుక్యుల నాశ్రయించి, వేములవాడలో అరికేసరి ఆస్థానంలో స్థిరపడ్డాడు. 
అతడు జైనుల ప్రథమ తీర్థంకరుడైన వృషభదేవుని చరిత్రను “ఆదిపురాణం' గా రచించాడు. మహాభారత కథను జైనమతానుగుణంగా 
మార్చి, “విక్రమార్జునీయి మనే కావ్యాన్ని నిర్మించాడు. ఒక మత పురాణం, ఒక మత కావ్యం వ్రాసే సంప్రదాయాన్ని పంపడు 
కన్నడ సాహిత్యంలో ప్రారంభించాడు. అతనికి “ప్రసన్న గంభీర వచన రచన చతుర కవితా గుణార్లవు' డనీ, దేశి మార్గ 
సంయోగి రూపమైన కావ్యశైలిని నిర్మించిన “ఆదికవి' అనీ బిరుదు లుండేవి. పంపడు తన కావ్యాలలో ఉత్పలచంపకాదులనూ, 
కన్నడ దేశిచ్చందాలనూ వాడాడు. నన్నయకు ముందు పంప మహాకవి ప్రారంభించిన యుగాన్ని కన్నడ సాహిత్య చరిత్రకారులు 
స్వర్ణయుగంగా కీర్తించారు. 


నన్నయ పంపని కావ్యశైలి వంటి కవితాశైలిని స్వతంత్రంగా తెలుగులో నిర్మించుకొన్నాడు. అయితే, పంపనిది రీతి 
ప్రధానమైన శైలి. నన్నయది గుణప్రధానమైన శైలి. అయినా, పంపకవివలెనే తెలుగులో మార్గదేశిపద్ధతులను మేళవించి 


పీర్రిక-10 


దేశీయమైన కావ్యమార్గాన్ని ఏర్పరిచాడనీ, అందుకే నన్నయను పంపకవి వలె “ఆదికవి” అని పిలుస్తారనీ చరిత్ర సాక్ష్యం 
చెపుతున్నది. కన్నడంలో పురాణాలనూ, కావ్యాలనూ మతప్రచారస్పృహతో వ్రాసే సంప్రదాయం పంపడు ప్రచారంలోకి తెచ్చాడు. 
నన్నయ మత ప్రచార స్పృహకంటె సాహిత్యస్పృహను ఎక్కువగా రచనలో పాటించాడు. మతముద్ర వేసికొన్న వురాణప్రక్రియను, 
కావ్యప్రక్రియను వదలి, ఇతిహాసమైన మహాభారతాన్ని ఎన్నుకొన్నాడు. మానవజీవితంలోని చతుర్విధ పురుషార్థసాధన సమగ్ర 
చిత్రణం, దానికి సంబంధించిన శాస్తబోధనం చేయగల భారత సంహితను ధర్మదృష్టితో కావ్యకళాస్పృహతో నిర్మించాడు. 
దక్షిణాది భాషాసాహిత్యాలలో దేనికీ లేని ఒక విశిష్టమైన వ్యక్తిత్వం తెలుగు సాహిత్యానికి ఆంధ్రభారత రచనవలన నన్నయ 
కలిగించాడు. 


నన్నయకు ముందు తెలుగులో ప్రజలు పాడుకొనే పాటలు ఉన్నాయి, పద్యరచన ఉన్నది కాని, ఒక మహాకావ్యశెలితో 
కూడిన కవిత్వం లేదు. నన్నయ దానిని చంపూపద్ధతిలో నిర్మించాడు. నన్నయ చంపూమారాన్నే తెలుగులో పద్యకావ్య ఫణితిగా 
ప్రవర్తిల్లజేశాడు. అందువలన తెలుగులో 'చంపూకావ్యం' అనే పారిభాషికపదం మృగ్యమై పోయింది. అదికారణంగా తిక్కన 
నిర్వచన కావ్యప్రక్రియను ఆపేరుతో ప్రత్యేకంగా చెప్పుకోవలసి వచ్చింది. సంస్కృతంలోనూ ఇతర దక్షిణభాషాసాహిత్యాలలోనూ 
నిర్వచన కావ్యప్రక్రియ అనే పేరు లేదు. ఇటువంటి విశేషాలు నన్నయ తిక్కనాదులు తెలుగు సాహిత్యప్రక్రియలకు కల్పించిన 
ప్రత్యేకతకు పతాకలుగా నిలిచి ఉన్నాయి. 


కవియొక్క కవితాశైలి అతని సాహిత్యదర్శనం నుండి, వ్యక్తిత్వం నుండి పుట్టుతుంది. 11వ శతాబ్దపు సామాజిక 
పరిస్థితులకు తగిన వస్తువు మహాభారతేతివృత్త మైతే ఆ కాలానికి అత్యంత ఆధునికమైన కవితాదృక్పృథం నన్నయది. క్రీ.శ. 11వ 
శతాబ్దం నుండి 18వ శతాబ్ది వరకు గల కాలాన్ని అఖిలభారతదేశంలో సాహిత్య దర్శనపరంగా “ధ్వన్యనంతరయుగి మని 
సాహిత్య విమర్శకులు వ్యవహరిస్తున్నారు. అందులో మమ్మటాదుల నుండి జగన్నాథ పండితరాయల వరకూ అనేకమంది 
లాక్షణికులు అనుసరించిన ధ్వనిమార్గాన్నీ రసమార్గాన్నీ సమర్థించే శాఖ ఒకటి. దానికి అనుగుణంగా కావ్యశైలిని నిర్మించే 
పద్దతికి తెలుగులో శ్రీకారం చుట్టాడు నన్నయభట్టారకుడు. అతనిది ప్రధానంగా ధ్వనిప్రస్థానం. ఆ తరువాత తిక్కన, ఎజ్జనలు 
నన్నయ ననుసరించారు. కవిత్రయంలో నన్నయ వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎజ్జన అలంకార ధ్వనిని ప్రధానంగా 
పోషించారు. సాహిత్య ప్రస్థానాలలో ఉత్తమమైనదిగా ఈనాటికీ పరిగణింపబడే ధ్వనిప్రస్థానం ఆదికవి నన్నయ కవితాశైలికి 
ప్రాతిపదిక కావటంచేత ఆంధ్రమహాభారతం తెలుగులో వెలువడిన ఉత్తమ సాహిత్య రచనగా నేటికీ సాహితీవేత్తలచేత 
పరిగణింపబడుతున్నది. 


రాజరాజనరేంద్రుడు - కృతిశ్రోత, కృతిభర్త 


రాజరాజనరేంద్రుడు మహావిద్వాంసుడు. ఆయన భారతీయ సాహిత్యాలను మథించాడు. పురాణాలను పక్షపాత 
రహితమైన బుద్దితో విన్నాడు. అర్థ ధర్మ శాస్త్రాలను స్వయంగా చదివి తెలిసికొన్నాడు. ఉదాత్తరసాన్విత కావ్య నాటకాలను, 
వాటి వివిధ ప్రయోగ విధానాలను నిశితంగా పరిశీలించాడు. ప్రసన్నం చేసికొన్నాడు. ఈశ్వరాగమాలలో మనస్సును భక్తితో 
నిలిపాడు. అయినా, ఆయనకు వాటన్నింటికంటె శ్రీమహాభారతంలోని పరమార్దాన్ని వినాలనే అభిలాష ఎప్పుడూ మెండుగా 
ఉండేది. అంటే - భారతీయ శాస్త్ర సాహిత్య గ్రంథాలన్నింటిలో మహాభారతమే శ్రేష్ట మైనదని ఆయన నిశ్చితాభి ప్రాయమన్నమాట! 


రాజరాజనరేంద్రుని మనస్సుకు అయిదంశాలు అపరిమితమైన ప్రీతి కలిగిస్తాయి. అవేమంటే - బ్రాహ్మణోత్తములను 
పూజించాలనే అభిలాష, భారతాన్ని వినాలనే ఆసక్తి, పరమేశ్వరుడిని ఆరాధించాలన్న మహోత్సాహం, ఎల్లప్పుడూ అడిగినవారికి 
లేదనకుండా దానం చేయాలనే స్వభావం, సదా మంచివారల సాంగత్యంలో ఉండాలనే అభిలాష, వీటిలో భారత శ్రవణాసక్తి 
భారతరచనను ప్రోత్సహించింది. 


పీర్రిక్ర-11 


చంద్రుడు మొదలుకొని క్రమంగా పూరుడు, భరతుడు, కురుమహారాజు, పాండురాజు వంశకర్తలుగా ప్రసిద్ధి చెందిన 
తన వంశంలో నిర్మలగుణళోభితులైన పాండవుల ఉత్తమచరిత్ర ఎప్పుడూ వినాలనే అభిలాష ఆయనను నన్నయచేత 
ఆంధ్రమహాభారతాన్ని రచింపచేయటానికి ట్రేరేపించింది. 


భారతం వింటే బంగారు తొడువులతో కపిలగోవులను నూరింటిని విప్రులకు దానంచేసిన పుణ్యం కలుగుతుందని 
రాజరాజు విశ్వాసం. అనేక భాషలలో, అనేక ప్రక్రియలలో అనేకమంది జనులవలన భారతకథను వింటూ అందులో ఆసక్తిని 
పెంచుకొనే వారికి అనేక యజ్ఞాలు చేసిన పరమఫలం లభిస్తుందని రాజరాజు నమ్మకం. అందువలన సంస్కృత మహాభారతంలో 
వేదవ్యాసుడు ఏ తాత్పర్యాన్ని, ఏ ధర్మతత్తాన్ని, ఎ సందేశాన్ని నిబద్ధించి నిరూపించాడో దానినే తెలుగులో వినాలని కుతూహలపడి 
రాజరాజ నరేంద్రుడు నన్షయభట్టును ఆంధ్రమహాభారతాన్ని రచించి వినిపించుమని కోరాడు. అయితే, ఆయన ఎక్కడా 
భారతాన్ని తనకు అంకిత మిమ్మని కోరలేదు. నన్నయకూడా అంకిత మిస్తున్నట్లు వాచ్యం చేయలేదు. ఆ మర్యాదలలో ఒకటైన 
షస్ట్యంతాల వంటి వేమీ వ్రాయలేదు. అయినా రాజరాజుకే తన భారతాన్ని వినిపించాడు. కృతిని అంకితం తీసికొనేవాడం 
కృతిభర్త. వినేవాడు కృతిశోత. ఈ రెండుసంప్రదాయాలూ కావ్యజగత్తులో ఉన్నాయి. వాటిని ఒకేకావ్యంలో విడివిడిగా పాటించే 
పరిపాటికూడా ఉన్నది (కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం అందుకు ఉదాహరణం). 
ఆదికవి అయిన నన్నయ ఆంధ్రమహాభారతంలో కృతిభర్శ శ్రోత్మ సంప్రదాయాలను ఏకంచేసి అద్వైతస్థితిని పాటించారు. 
నన్నయ భారతభాగానికి కృతిశ్రోత అయిన రాజరాజనరేంద్రుడు కృతిభర్త కూడా. తిక్కన భారత భాగానికి కృతిభర్త అయిన 
హరిహరనాథుడు కృతిశ్రోత కూడా! 
నన్నయ గురుపద్యవిద్యకు ఆద్యుడు 
ఉ. “ఆదరణీయసార వివిధార్థగతి స్ఫురణంబు గల్గి య 

ష్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పెనుపొందియుండ నం 

దాది( దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి 

ద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. (విరా. 1.6.) 


అని తిక్కన సోమయాజి నన్నయభట్యును ప్రస్తుతించాడు. మహాభారతంలో ఆదరింపదగినవీ, సారవంతమైనవీ అయిన 
బహువిధాలైన అర్థాలు ప్రతీయమానాలౌతుంటాయనీ, వాటి స్ఫురణను పసికట్టి దక్షతతో తెలుగున నన్నయ నిర్వహించాడని 
చెప్పటం ఒక యెత్తు. ఆంధ్రకవిత్వానికి ఒక బాటను చూపి గురువుగా, గురుపద్యవిద్యకు ఆద్యుడుగా గౌరవింపదగిన విశారదునిగా 
నన్నయను పేర్కొనటం మరొకయెత్తు. “విద్యాదయితుండు” అని ప్రశంసించటం మరింకొక యెత్తు. ఆంధ్ర పద్యవిద్యకే కాక 
కావ్యవిద్యకు కూడా ఎన్నో శ్రీకారాలను తెలుగువారికి అందించిన ప్రతిభామూర్తి నన్నయ. అందువల్లనే ఆయన మహితాత్ముడు. 
తెలుగులో కావ్యరచనం చేసే ప్రతికవీ ముందుగా నమస్కారం చేయదగినవాడని నన్నయను తిక్కన ప్రశంసించాడు. అది 
సత్యం! 


రాజరాజనరేంద్రుడు కూడ ఆంధ్రమహాభారతాన్ని తెలుగులో నిర్మించగలిగిన మహితాత్ముని లక్షణాలూ, మహాకవి 
లక్షణాలూ నన్నయలో దర్శించాడు. నన్నయ భారతావతారికలోని “తన కుల బ్రాహ్మణుడు (1.9.) అనే పద్యం అందుకు 
సాక్ష్యం. అందులో నన్నయకు వేసిన విశేషణాలను రెండు రకాలుగా విభజించవచ్చును. అవి - 1. నన్నయ వ్యక్తి వివరాలు. 2. 
నన్నయ సాహితీ వ్యక్తిత్వపు వివరాలు. మొదటి రకానికి చెందినవి -1. నన్నయ రాజరాజనరేంద్రునికి 'కులబ్రాహ్మణుడు”. అంటే 
వంశపారంపర్యంగా నియమింపబడే పురోహితుడనే మంత్రి. 2. అనురక్తుడు. అంటే రాజుకు ప్రియమిత్రుడు. 3. అవిరళజపహోమ 
తత్పరుడు. అంటే వేదవిహితమంత్రతంత్ర కర్మలు ఆచరించేవాడని అర్థం. (జపం మంత్రాలకు సంబంధించింది. హోమం 


పీధ్రిక్ర-12 


యజ్ఞకర్మవిధులకు సంబంధించింది.) 4. సంహితాభ్యాసుడు అంటే వేదాధ్యయన అధ్యాపనాలలో సమర్ధుడు. 5. పాత్రుడు - 
దానగ్రహణానికీ, ప్రశంసలకూ యోగ్యుడైనవాడు. 6. ఆపస్తంబసూత్రుడు 7. ముద్గలగోత్రజుడు - ఈరెండూ నన్నయ ధార్మిక 
జీవనపద్ధతికీ వంశౌన్నత్యానికీ సంబంధించినవి. 8. సద్వినుతావదాతుడు. 9. నిత్యసత్యవచనుడు 10. బుద్దిలో బృహస్పతివంటివాడు. 
11. సుజనుడు (ఉత్తముడు, మంచివాడు) - ఈ గుణాలన్నీ నన్నయయొక్క ఉత్తమశీలాన్ని, ఉత్తమవ్యక్తిత్వాన్నీ, బుద్ధిశక్తినీ 
తెలుపుతున్నాయి. 


ఇక నన్నయ సాహితీవ్యక్తిత్వాన్ని తెలిపే విశేషణాలు. 1. విపుల శబ్దశాసనుడు - తెలుగులో మొదటి కావ్యం వ్రాయవలసిన 
కవికి సంస్కృతాంధ్ర శబ్దపరిజ్ఞానం విస్తారంగా ఉండాలి. ఆ అర్హతను ఈ విశేషణం సూచిస్తున్నది. 2. బ్రహ్మాండాది నానాపురాణ 
విజ్ఞాన నిరతుడు - అష్టాదశ మహాపురాణాలలోని వివిధ వేదశాస్త్ర విశేషాలు తెలిసి ఉంటే తప్ప “పంచమవేద' మైన మహాభారతాన్ని 
వ్రాయటం సాధ్యంకాదు. 3. లోకజ్ఞుడు - కవికి లోకవ్యుత్పత్తి వ్యవహార విజ్ఞానాన్నీ, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ కలిగిస్తుంది. 4. 
ఉభయ భాషాకావ్యరచనాభిశోభితుడు - సంస్కృతాంధ్ర భాషలలో కావ్యరచనం చేయగల సమర్భుడే మహాభారత రచనకు 
అర్హుడు. 5. సత్రతిభాభియోగ్యుడు - నవనవోన్మేషశాలిని అయిన ప్రజ్ఞతో, అపూర్వనిర్మాణక్షమమైన ప్రజ్ఞతో ప్రకాశించేవాడు 
కాబట్టే తెలుగు భారతాన్ని అనువాదంగా కాక అనుసృజనంగా తీర్చిదిద్దగలిగాడు. మహితాత్ముడైన మహాకవియే మహాభారత 
రచనకు సమర్భుడని నన్నయవ్యక్తిత్వం బుజువు చేస్తున్నది. 


నన్నయ తాను చేసిన పూర్వకవిస్తుతిలో తన కవితావ్యక్తిత్వాన్ని ధ్వనింపజేశాడు. నన్నయ వాల్మీకి వ్యాసులను మాత్రమే 
కీర్తించాడు. దానికి కారణం ఆ యిద్దరి కవుల లక్షణాలూ నన్నయలో ఉన్నవి కాబట్టి. వాల్మీకిని 'గురుపద్యవిద్య'కు ఆద్యునిగా 
ప్రశంసించాడు. తెలుగువారు పద్యమనే పదాన్ని శ్లోకానికే కాదు లయబద్దమైన ఎటువంటి కవితాభివ్యక్తికైనా వాడవచ్చుననే 
స్ఫూర్తిని నన్నయ నుండే గ్రహించారు. “వచనపద్య' మనే నేటి వ్యవహారం గమనార్హం. ఈవిధంగా సంస్కృతంలో వాల్మీకి వలె 
తెలుగులో నన్నయ పెద్దదైన (అనంతకాలంగా సాగే) పద్యవిద్యకు ఆద్యుడు. యతిప్రాసల నియమాలతో కూడిన తెలుగు 
పద్య శిల్పం ఎంత కళయో, అంత శాస్తవిద్య. దాని కొక సమగ్రరూపాన్ని ప్రసాదించిన ప్రజ్ఞామూర్తి నన్నయ. నన్నయ వాడిన 
ఛందస్సులలోనే ఇప్పటికీ పద్య కావ్యకవులు రచనలు చేస్తూ ఉండటం అందుకు సాక్ష్యం. తెలుగుజాతి చిత్తవృత్తికి అనువైన 
ఛందస్సులను ఎన్నుకొని శిథిలం కాని మార్గాన్ని చూపిన పద్యవిద్యాచార్యుడు నన్నయ. “గురుపద్యవిద్యకు నాద్యున్‌' అనే 
విశేషణానికి “గురున్‌, పద్యవిద్యకు ఆద్యున్‌' అనే పాఠాంతరం ఉన్నది. అప్పుడు “గురుంబద్యవిద్యకు నాద్యున్‌” అని ఉండాలి. 
ఆ అర్థం కూడా నన్నయకు అక్షరాలా అన్వయిస్తుంది. తెలుగు కవులకు నన్నయ ఆదిగురువు. వాల్మీకిని బ్రహ్మకల్పు డన్నాడు 
నన్నయ.తెలుగులో కావ్యశైలికి నన్నయకూడా బ్రహ్మకల్పుడే. “బుషివంటి నన్నయ రెండవ వాల్మీకి” అనే విశ్వనాథవారి ప్రశంస 
ఇక్కడ స్మరింపదగినది. 

నన్నయ వ్యాసమహర్షిని విజ్ఞాన భాస్కరుడిగా కీర్తించాడు. భారత భారతీ వినీలాకాశంలోని అజ్ఞాన తిమిరాలను 
పోగొట్టి, పండితుల మనఃపద్మాలను వికసింపజేసే వ్యాసమహర్షిని ఒక జ్ఞానిగా భావించాడు. నన్నయ వాల్మీకి వంటి కవి, 
వ్యానుడివంటి జ్ఞాని. అందువలననే శాగ్రేతిహాసమైన సంస్కృత భారతాన్ని తెలుగులో కావ్యేతిహాసంగా నిర్మించగలిగాడు. 
పూర్వకవిస్తుతిలో ఎన్నుకొన్న వాల్మీకి వ్యాసుల వ్యక్తిత్వాలు తన సాహితీ వ్యక్తిత్వంలో ప్రతిఫలించి ఉండటంచేతనే నన్నయ 
ఆత్మాశయ స్ఫూర్తితో వాటిని ఆవిష్కరించాడు. 


ఆంధ్రమహాభారతం అనువాదం కాదు; అనుసృజనం 


“జననుత కృష్ణద్వైపా 
యనమునివృషభాభిహిత మహాభారతబ 


పీరిక-13 


ద్దనిరూపితార్ధ మేర్పడ( 

దెనుంగున రచియింపు మధికధీయుక్తిమెయిన్‌.” (ఆది.1.16) 

అని నన్నయను రాజరాజనరేంద్రుడు కోరినప్పుడు వ్యాసమునిచేత మహాభారతంలో ప్రతిపాదింపబడి నిరూపింపబడిన 
పరమార్థం తేటపడేటట్ట్లు అధికమైన బుద్దిశక్తితో తెలుగున రచింపుమన్నాడేకాని, మూలానికి నకలుగా తెలుగుచేయుమని, 
అంటే అనువదించుమని కోరలేదు. అందువలన నన్నయభారతం - ఆమాటకు వస్తే కవిత్రయభారతం - అనువాదం కాదు. 


అనుసృజనం, వునన్నృష్టి. 


డై] 


ఈ క్రింది అంశాలు ఈ నిర్ణయాన్ని బలపరుస్తాయి - 


1. మూలంలోని హరివంశాన్ని తెలుగులోకి తేకుండా మహాభారతేతిహాసానికి ఆదిపర్వంనుండి స్వర్గారోహణపర్వం వరకూ 
సాగిన ఇతివృత్తంతో ఇతిహాసస్వరూపాన్ని సుసంఘటితంచేయటం. శ్రీకృష్ణనాయకమని అన్వయించటానికి అవకాశం తగ్గించి 
పాండవనాయకంగా ఆంధ్రభారతాన్ని స్టిరీకరించటం. 


2. ధ్వన్యాలోకకర్త అన్నట్టు సంసృతమహాభారతం “శాస్తరూప కావ్యచ్చ్భాయాన్వయి ; కావ్యమీమాంసాకర్త వివేచన ననుసరించి 
శాగ్రేతిహాసం. అంటే వ్యాసమహర్షి చతుర్విధ పురుషార్థవ్యుత్పత్తిని వేదతత్వానుకూలంగా శాస్త్రీయంగా మిత్రసమ్మితంగా చెప్పాలని 
భావించి దానికి ఆలంబనగా చంద్రవంశచరిత్రను చేపట్టాడు. అందువలన వ్యాసమహర్షికి శాస్త్రప్రతిపాదన దృక్పథం, ప్రబోధ 
ప్రవృత్తి ప్రధానంగా ఉన్నాయి. అంటే కావ్యస్పృహకంటె శాస్తస్పృహ వ్యాసుడికి ఎక్కువ అన్నమాట! నన్నయ వ్యాన భారతం 
కంటె వేరైన ప్రక్రియా దృక్పథంతో ఆంధ్రమహాభారతం నిర్మించాడు. ఆనందవర్ధనుని మాటల్లో మలిచి చెప్పాలంటే నన్నయ 
ఆంధ్రభారతాన్ని “కావ్యరూప శాస్త్రచ్భాయాన్వయి'గా రూపొందించాడు. మూలతాత్సర్యాన్ని కావ్యస్పృహతో ఆవిష్కరించాడు. 
అందువలన నన్నయరచన కావ్యేతిహాసంగా మారింది. మూలప్రక్రియ మారితే అది పునస్సృష్టియే అవుతుందికాని, అనువాదం 
అనిపించుకోదు. 


3. ఆనందవర్ణనుని అన్వయం ప్రకారం వ్యాసమహాభారతంలో రసం శాంతం. మరి, నన్నయతో ఆరంభింపబడి తిక్కన ఎజ్జనలతో 
ముగింపబడిన తెలుగు భారతంలో రసం ధర్మవీరం. రససమన్వయసూత్రం మూలభారతానికి ఒకవిధం; ఆంధ్రభారతానికి 
మరొకవిధం. ఈ రకంగా రసనిర్వహణలో స్వతంత్రదృష్టి సారించిన నన్నయ చేసింది అనుకరణంకాని, అనువాదంకాని కాదు. 
అనుసృజనం బెతుంది. 


4. వేదం శబ్దప్రధానం; ఇతిహాస పురాణాలు అర్థప్రధానాలు; కావ్యం ఉభయ ప్రధానం. వ్యాసభారతం అర్థప్రధానమైన శాస్రేతిహాసం. 
కవిత్రయభారతం ఉభయప్రధానమైన కావ్యేతిహాసం. కావ్యస్వభావాన్ని ఇతిహాసానికి జోడించి ఉత్తమమిశ్రప్రక్రియగా 
రూపొందించాడు నన్నయ. నన్నయ చూపించిన మిశ్రప్రక్రియాపరికల్పనం తెలుగుసాహిత్య ప్రయోగాలకు ఒక విశిష్టప్రస్థానాన్నే 
ప్రసాదించింది. ప్రాచీనాంధ్ర సాహిత్యవికాసచరిత్రమంతా దానికి సజీవసాక్ష్యం. మహాకవులు భారతాన్ని మహాకావ్యముంటారు. 
అందుకే. అర్థప్రధానమైన రచనను ఉభయప్రధానంగా మార్చటం అనువాదధోరణి కాదు. పునస్సృష్టి వైఖరి. 


5. సంస్కృత మహాభారతంలోని శ్లోకరచనాశైలికంటె విశిష్టమైనదీ, రసవ్యంజకమైనదీ నన్నయ పద్యరచనాశైలి. నన్నయ 
శబ్దగుణ ప్రధాన రచన చేశాడు; తనదైన పద్యశైలి ఉదాత్తమైన ఒరవడిలో రూపొందించాడు; ధ్వనిభేదాలలోని వస్తుధ్వనిశిల్పాన్ని 
కవితాప్రవృత్తిగా పరిపోషించాడు. వ్యాసశైలికీ, నన్నయ (కవిత్రయ) శెలికీ సామ్యం లేదు. నన్నయపద్యశిల్పం మూలంకంటె 
విలక్షణ మైనది; స్వయంపఫ్రకాళమైన దేశీయవ్యక్తిత్వం కలిగినది. నన్నయశైలి ఆంధ్రమహాభారతానికి జీవితం. శైలితో 
స్వంతముద్రవేసికొన్న తెలుగురచన అనువాదం కాదు; అనుసృజనమే. 


క్పీర్రిక్ర-14 


6. అనువాదమని భావించేవారుకూడా నన్నయది (కవిత్రయంవారిది) శబ్బానువాదం, భావానువాదం కాదనీ కథానువాదమనీ, 
స్వతంత్రానువాదమనీ వివేచించటం గమనింపదగిన అంశం. మూలభారతం భిత్తిక వంటిది; దానిమీద సాగే వర్ణచిత్రలేఖనం 
వంటిది నన్నయరచన. 


7. నన్నయ తన కవిత్వానికి ప్రత్యేకంగా లక్షణాలను చెప్పుకొన్నాడు. ఆ లక్షణాలలో కథాకథనశిల్సానికి సంబంధించింది ఒకటి; 
పద్యరచనాశయ్యకు సంబంధించింది ఒకటి; ప్రజలనాలుకలమీద బ్రతుకగలిగిన సుభాషితాలను కవితామయంగా చిత్రించే 
కావ్యస్వభావానికి సంబంధించింది మరొకటి. క్రమంగా-అవి-ప్రసన్నకథాకలి(వి)తార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తినిధిత్వం- 
అనేవి. ఇవి సంసృతభారతంకంటె ఆంధ్రమహాభారతానికి గల ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రపంచిస్తున్నవి. వస్తువు మృత్తికవంటిది, 
నన్నయకవిత పాత్రను రూపొందించే వృత్తినైపుణ్యం వంటిది. మట్టి వ్యాసునిదైనా రూపొందించిన పాత్ర మాత్రం నన్నయది. 


8. బహుభాషల, బహువిధముల, బహుజనులు చెప్పినా శ్రవణాసక్తితో భారతకథను వినే ప్రవృత్తి రాజరాజనరేంద్రునిది. అతనిది 
తాత్పర్యదృష్టి. అంటే అర్థప్రధానదృష్టి, నన్నయ రాజరాజనరేంద్రుని శ్రవణాసక్తికి కావ్యశక్తిని కూడ జోడించి సాహితీసృష్టి చేశాడు. 
రూపాన్ని రాజరాజు నిర్దేశించలేదు. నన్నయకు ఆ స్వేచ్చను కల్పించాడు. దానిని చక్కగా ఉపయోగించుకొని చంపూ కావ్యరూపాన్ని 
ఇచ్చాడు. వస్తు వెంత ముఖ్యమో, పరమార్థోపదేశ మెంత ముఖ్యమో, అది చెప్పే కవితాభివ్యక్తికూడ అంతముఖ్యమని నన్నయ 
చాటిచెప్పాడు. ఇవన్నీ తెలుగులో పునస్సృష్టిేచేయగల ప్రతిభావంతుడు ప్రదర్శింపగలిగిన ప్రజ్ఞావిశేషాలు. కాబట్టి ఆంధ్రమహాభారతం 
అనువాదం కాదు; అనుసృజనం. 


ఆదిపర్వం - భారతాఖ్యాన కథాబీజం 


నాటకంలో ప్రథమాంకం, కావ్యంలో ప్రథమాశ్వాసం, ఇతిహాసంలో ఆదిపర్వం వృక్షానికి బీజంవంటి పాత్రను నిర్వహిస్తాయి. 
పుట్టి, పెరిగి, విస్తరించి, ఫలించే వృక్షంయొక్క జీవశక్తులన్నీ, మూలాధారాలన్నీ బీజంలో నిక్షిప్తమై ఉంటాయి. అట్లాగే, మహాభారత 
కథా పారిజాతవృక్ష మూలశక్తుల నిక్షేపమే ఆదిపర్వ ప్రాధాన్యం. 


నన్నయ తన మహాభారత ప్రణాళికను పరోక్షంగా రాజరాజనరేంద్రుని నోట చెప్పించాడు. ఆ కథను ఎట్లా వినాలోకూడా 
వ్యంగ్యంగా నిర్దేశించాడు. 


“హిమకరుందొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్‌ 

క్రమమున వంశకర్త లనంగా మహి నొప్పిన యస్మదీయ వం 

శమునం బ్రసిద్దులై విమల సద్గుణ శోభితులైన పాండవో 

త్రములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్‌. (ఆది.1.14) 


వేదధర్మాన్ని ఆచరించి, ఆచరింపజేసిన ఆదర్శప్రభువుల వంశచరిత్రలను సూర్యచంద్రవంశగాథలుగా పురాణాలు, ఇతిహాసాలు 
వర్ణిస్తాయి. పాండవులు చంద్రవంశజులు. అంటే వారి వంశానికి మూలపురుషుడు చంద్రుడన్నమాట! ఒక్కొక్క వంశంలో 
వంశకర్తలని కొందరు ప్రసిద్ది పొందుతారు. వారి పేర్ణమీద ఆ వంశజులు పిలువబడుతూ ఉంటారు. చంద్రవంశంలో ఒక్కొక్కరు 
ఒక్కొక్క విశిష్టధర్మాన్ని పాటించినవారని పేరుపొందినవారు - వరుసగా పూరుమహారాజు, భరతమహారాజు, కురుమహారాజు, 
పాండుమహారాజు, వారు నలుగురూ ఆ వంశకర్తలు. తండ్రికొరకు నిండుయౌవనాన్ని త్యాగం చేసిన ధీరుడు పూరుడు. అఖండ 
రాజ్యాన్ని ఆదర్శవంతంగా పాలించిన ధర్మమూర్తి భరతుడు. యజ్ఞయాగాదుల నిర్వహించి ధర్మకర్మపరిరక్షణం చేసిన కర్మవీరుడు 
కురుమహారాజు. దిగ్విజయయాత్రలు చేసి రణపాండిత్యాన్ని ప్రకటించిన వీరుడైకూడా భ్రాతృడ్రేమును ప్రదర్శించిన ఉదాత్త 


పీర్రిక-15 


యుద్దవీరుడు పాండురాజు. ఆ నలుగురి పేర్లమీదా ఆ వంశజులు ప్రసిద్ధికెక్కారు. పాండవులను - పౌరవులనీ, భారతులనీ, 
కౌరవులనీకూడా అందువల్లనే పిలుస్తూ ఉంటారు. మహాభారతంలోని విశేషమేమంటే - చంద్రవంశంలో పుట్టిన పాండవులు 
తమకు పూర్వం తమ వంశంలో పుట్టిన వంశకర్తల ఉత్తమగుణాల నన్నింటిని తమలో పండించుకొన్నారు. అందువలన 
చంద్రవంశం ధర్మాచరణలో పాండవచరిత్రయందే పరిపూర్ణతను పొందింది. కాబట్టి పాండవుల చరిత్రను సవిస్తరంగా వింటే 
భరతవంశచరిత్ర అంతా విన్నట్లే. 


ఆదిపర్వంలోని ప్రథమ ద్వితీయాశ్వాసాలలో - సూతుడు శౌనకాది మునులకు మహాభారత కథను వినిపించటానికి 
ఎర్పడిన పరిస్థితులు, తత్కథా ప్రారంభాన్ని తెలిపే వృత్తాంతం వర్ణింపబడి ఉన్నవి. జనమేజయుడు చేసిన సర్పయాగంలో 
భారత కథాకథనం మొదలైనది. అందులో మొదటి ఘట్టం - వైశంపాయనుడు జనమేజయుడికి సర్పయాగశాలలో భారతకథను 
చెప్పటం ప్రారంభించటం. అందువలన ఆ సర్పయాగం ప్రవర్తిల్లటానికి కారణాలైన అంశాలను చెప్పటానికి ఈ రెండాశ్వాసాలూ 
వెచ్చింపబడ్డాయి. అందుకై ఆదిపర్వంలో వరుసగా సరమవృత్తాంతం, ఉదంకోపాఖ్యానం, ఉదంకుడు జనమేజయుడికి సర్పయాగం 
చేసే బుద్దిని కలిగించే వృత్తాంతం చెప్పబడ్డాయి. సర్ప్వయాగంలో సర్బ్పకులం హుతం కావటానికి కారణ మేమిటన్న శౌనకాదుల 
ప్రశ్నకు వివరణగా భృగువంశ చరిత్రలో చ్యవనుని చరిత్రం, సహస్రపాదుని వృత్తాంతం, కద్రూవినతల వృత్తాంతం, సముద్రమథనం, 
సౌపర్గోపాఖ్యానం, జరత్కారువృత్తాంతం, తక్షకవిషాగ్నిచేత పరీక్షిత్తు దగ్గుడుకావటం, జనమేజయు డారంభించిన సర్పయాగాన్ని 
ఆస్తీకుడు ఆపించటం అనే కథార్థాలు వెలువడ్డాయి. అంటే - సర్ప్వయాగ సంకల్పం ఉదంకునిది. సర్పయాగం చేసినవాడు 
జనమేజయుడు, దాన్ని నివారించినవాడు ఆస్తీకుడు. వారిముగ్గురి కథలు ఆఖ్యానకాలు. సర్పయాగం ఆగిన తరువాత 
ఆయాగశాలలోనే భారతకథాకథనం మొదలైనది. ఈ విధంగా భారతకథాకథనారంభ పూర్వరంగాన్ని చెప్పటం మహాభారతకథకు 
పూర్వరంగం. ఇది మొదటిరెండాశ్వాసాలలో నిర్వహింపబడింది. 


ఆతరువాత - ఆదిపర్వంలోని తృతీయ, చతుర్ధ, పంచమాశ్వాసాలు చంద్రవంశంలో ప్రసిద్ధి చెందిన వంశకర్తల 
చరిత్రలు చెప్పటానికి వినియోగించటం గమనింపదగిన అంశం. జనమేజయుడు వైశంపాయనుడిని పాండవధార్తరాషుల 
విభేదాలకు కారణాలను వివరించుమని కోరాడు. దానితో వైశంపాయనుడు చెప్పే భారతాఖ్యానం మొదలయింది. ఆ ముని 
భారత మహిమను గురించి మొదట చెప్పి, పాండవధార్తరాష్టుల నడుమగల భేదకారణాలను పేర్కొంటూ కురుక్షేత్రయుద్దం 
జరిగినదాకా సాగిన కథను సంగ్రహంగా, టూకీగా ముందు చెప్పాడు. కురువంశంలో పుట్టిన మహావీరులందరూ దేవదానవాంశ 
సంభూతులనీ, కురుక్షేత్ర యుద్దం దేవదానవ ప్రవృత్తుల మధ్య జరిగిన మహాసంఘర్షణమనీ వ్యాఖ్యానించాడు. దానితో 
భారతకథామూలతత్త్వం తేటతెల్లమౌతున్నది. ఇది కథాబీజమూలశక్తులలో ముఖ్యమైనది. 


వేదవ్యాసరచిత భారతం కమనీయ ధర్మార్థకామమోక్షాలకు ఉత్తమసాధనమనీ, శ్రోతలకు అభిమతశుభాలను కలిగించే 
దనీ, త్రికరణాలతో చేసిన మహాపాపాలను కూడా తొలగించేదనీ, సత్యవాక్రబంధమనీ, శతసహస్రళ్లోక సంఖ్యావరిమాణం 
కలిగిన దనీ, సర్వలోకపూజ్య మైనదనీ నన్నయ వర్ణించాడు. (ఆది. 3.9). 


ప్రసిద్ధ పరాక్రములు, ధృత వివేకులు, సత్యనిష్టులు, యశోధనులు, కృతజ్ఞులు, ఉత్తమధర్మపరులు, శరణాగతరక్షణ 


యఖ 


వ్రతులు అని ప్రసిద్ధ లైన భారతవీరుల సద్గుణకీర్తనమే వస్తువుగా కలిగిన భారతం సభలలో రక్తికట్టుతుం దనీ నన్నయ 


ప్రశంసించాడు. 
భారత భారతీ వ్యక్తిత్వాన్ని పద్యసూక్తంగా చెప్పిన వాక్య మిది - 


“ఆయుష్యం, బితిహాసవస్తుసముదాయం, బైహికాముష్మిక 


par) 


శ్రేయఃప్రాస్తి నిమిత్త, ముత్తమ సభాసేవ్యంబు, లోకాగమ 


Rar 


పీర్రిక-16 


న్యాయైకాంతగృహంబు నా6 బరంగి నానావేద వేదాంత వి 
ద్యాయుక్తం బగుదాని6 జెప్పందొడగిం దద్భారతాఖ్యానమున్‌.” (ఆది. 3.11) 


మహాభారతం ఇతిహాసవస్తుసముదాయ మని చెప్పిన లక్షణం దాని కథాస్వభావాన్ని వివేచించటానికి తోడ్పడుతుంది. 
ఇతిహాసః పురావృత్త” మ్మని అమరసింహుడు. “ఇతిహాసః - ఇతిహ పారంపర్యోపదేశ ఆస్తే అస్మిన్‌ ఆస ఆధారే ఘజ్‌. 
ధర్మార్థకామమోక్షాణాం ఉపదేశసమన్వితమ్‌ | పూర్వముక్త కథాయుక్తం ఇతిహాసం ప్రచక్షతే ॥ ఇత్య్యుక్త లక్షణే పురావృత్త ప్రకాశకే 
భరతాదిగ్రంథే” - అని శబ్దకల్పద్రుమం. ఈ నైఘంటిక నిరుక్తులను ఆధారంగా చేసికొని - ఇతిహాసం పరంపరాగతంగా 
చెప్పుకోబడుతున్న పూర్వచరిత్ర వస్తువు కలదై, ఉజ్జ్వలోపదేశాత్మకమై ఉంటుందని ఎర్పడుతున్నది. 


ce 


అభినవగుప్తపాదుడు నాట్యశాగ్రవ్యాఖ్యానంలో కర్మభ లసంబంధ న్వభావం గల ఆగమికార్థాలు ఎందులో 
ప్రత్యక్షపరిదృశ్యమానా లౌతుంటాయో అదే ఇతిహాసమని పేర్కొన్నాడు. (ఎవం ప్రకారాః ప్రత్యక్షపరిదృశ్యమానాః ఆగమికార్డాః 
కర్మఫలసంబంధస్వభావాః యత్ర ఆసతే తేన ఇతిహాసేన......) అంటే ఆ యా పుణ్యపాపకర్మలకు ఆ యా ఫలాలు లభిస్తాయని 
ఆగమాలలో చెప్పబడిన వాక్యతాత్సర్యాలు కళ్ళయెదుట కనబడుతున్నట్లు ఇతిహాసంలోని ఇతివృత్తం చిత్రింపబడా లన్నమాట! 


విద్యారణ్యసాయణాచార్యులు “దేవాసురాస్సయంయత్తా ఆసన్‌” అని పూర్వం జరిగినదట అన్నట్లు పూర్వ ప్రసిద్ధ 
వృత్తాలను చెప్పేది ఇతిహాసమని తమవేదభాష్యంలో చెప్పారు. ఉదాహరణబలాన్నిబట్టి దేవాసురుల ప్రవృత్తుల మధ్య జరిగే 
సంఘర్షణం చిత్రించటం ఇతిహాసలక్షణమని కూడా భావించవచ్చును. 


“పరిక్రియా పురాకల్ప ఇతిహాస గతి ర్వ్విధా, 
స్యా దేకనాయకా పూర్వా, ద్వితీయా బహునాయకా”. 


అని కావ్యమీమాంసాకర్త రాజశేఖరుడు పేర్కొన్నాడు. ఇతిహాసం ప్రవర్తిల్లే విధానాన్నిబట్టి రెండు రకాలుగా ఉంటుంది. 
ఒకటి-పరిక్రియ. అది ఏకనాయకం. రెండు- పురాకల్పం. అది బహునాయకం, రామాయణం పరిక్రియ. మహాభారతం పురాకల్పం 
- అని తాత్పర్యం. రాజశేఖరు డీ శబ్దాలను దార్శనికుల పరిభాషనుండి గ్రహించినట్టున్నాడు. దార్శనికులు పరిక్రియా పురాకల్పాలనేవి 
అర్థవాదాలుగా పేర్కొన్నారు. అవి నిందా, ప్రశంసా, పరకృతి, పురాకల్సాలని నాలుగు విధాలు. మహాపురుషు డొకడు పూర్వం 
జరిగిన ఒక అంశాన్ని ప్రమాణంగా చూపించటం పరకృతి. ఉదాహరణకు “అగ్ని అనేవాడు సర్వభక్షకుడు కాగోరి అగ్నిదేవుడిని 
ఆరాధించి సర్వభక్షకు డైనాడు” - అని ఒక పూర్వప్రవర్తిత ఐతిహ్యాన్ని ప్రమాణంగా చూపించటం పరకృతి. పూర్వం ఒకరిచేత 
చెప్పబడిన అర్థాన్ని ప్రతిపాదించేది పురాకల్పం. “పూర్వం హోమాలు మోయటం ఇష్టంలేక అగ్ని నీటిలో దాగాడు. దేవతలు 
అగ్నిని అన్వేషిస్తున్నారు. అగ్ని నీటిలో దాగి ఉన్నాడని చేపలు వారికి చెప్పాయి. తన రహస్యాన్ని బయటపెట్టినందుకు అగ్ని 
ఆగ్రహించి చేపలను - “లోకులు మిమ్మల్ని ఇష్టంవచ్చినబ్లెల్లా చంపుతారుగాక!' అని శపించాడు - అనే పరవక్తృక అర్థప్రతిపాదన 
పురాకల్పం. (తైత్తిరీయసూత్రం). ఈ లక్షణాలను సూక్ష్మంగా గమనిస్తే పరక్రియ ఏకవక్షృకమనీ, పురాకల్పం బహువక్తృకమనీ 
తేటపడుతుంది. వస్తుతః ఈరెండూ అతీతార్థప్రధానాలే. అయినా, పరకృతి అద్యతనభూతార్థం. ప్రాచీనోదంతం ప్రప్రథమంగా 
ఒకవక్తచే చెప్పబడినది పరకృతి. పారంపర్యకథనంగా బహువక్తలచేత చెప్పబడినది పురాకల్పం. బహుశః మీమాంసకులు చెప్పే 
ఈ అర్థవాద భేదాలను రాజశేఖరుడు గ్రహించి వాటి లక్షణాలైన ఏకవక్షృక, బహువక్షృకత్వాలను మార్చి ఏకనాయక 
బహునాయకత్వాలుగా నిబంధించి ఉంటాడు. “పరక్రియా” శబ్దాన్ని “పరిక్రియా' గా మార్చి ఉంటాడు. ఇతిహాసం పారంపర్యోపదిష్టమే 
కాబట్టి మీమాంసకుల అభిప్రాయం తద్విరుద్ధం కాదు. భారతాన్ని వ్యాసుడు మొదట చెప్పాడు. ఆతరువాత ఆయన శిష్యులు, 
వారి పుత్రులు, ప్రశిష్యులు పరంపరగా చెప్పుతూ వచ్చారు. కాబట్టి ఇది బహువక్త కం. పాండవులే కాక, భీష్మాదివీరుల వృత్తాంతాలు 


ప్పీధ్రి క్ర-17 


స్వయంసమగ్రాలై పురుషార్థసాధన ప్రవృత్తితో పాటు కర్మఫలరూపన్వభావాన్నికూడా ప్రకటిస్తూ ఉండటంచేత మహాభారతం 
బహునాయకమైన పురాకల్ప మనీ చెప్పవచ్చును. ఈ విధంగా బహువక్తలవలన, బహునాయకులవలన ఏర్పడే ఇతిహాసాల 
సముదాయం మహాభారతమని నన్నయ అభివర్ణించాడు. భారతకథలోని సంక్లిష్టత దీనివలన సూచిత మౌతున్నది. 


అన్నదమ్ములైన పాండవధార్తరాష్టుల నడుమ కురుక్షేత్ర ఘోరసంగ్రామం ఎందుకు జరిగింది? అంతమంది ఆ రణంలో 
ఎందుకు నిహతులైనారు? ఆ కాలంలో శ్రీకృష్ణుడివంటివారున్నా అ యుద్దాన్ని ఎందుకు వారించలేకపోయారు? - వంటి ఎన్నో 
ప్రశ్నలు జనమేజయుడు - మనవలెనే - గుప్పించాడు. దానికి వేదవ్యాసుడు చెప్పిన సమాధానాలు వైశంపాయనుడు చెప్పాలి. 
అందువలన ముందుగా వ్యాసోత్పత్తిని గురించి చెప్పి, ఆ తరువాత దేవదానవాంశలతో పుట్టిన భీష్మాదులను పరిచయం 
చేశాడు. దేవదానవ ప్రవృత్తుల సంఘర్షణను ప్రతీకాత్మకంగా నిరూపించి చెప్పటం భారతేతిహాస కథాతాత్సర్యమని వైశంపాయనుడు 
వివరించాడు. దీనితో పౌరవవంశవివరణకు నాందీప్రస్తావనలు నిర్వహించినట్లైనది. 


అసలుకథ ఇక్కడినుండి మొదలౌతుంది. అందులోనూ వంశకర్తల కథలు చెప్పటం మొదటిఘట్టం. పాండవులు 
చంద్రవంశజులైనా, చంద్రునినుండి వంశం ఎ విధంగా విస్తరించిందో వివరంగా చెప్పటం వ్యాసతాత్పర్యం కాదు. ఆ వంశ 
ప్రతిష్టకు మూలకారకులైన వంశకర్తల ప్రశంస చేయటమే వ్యాసభారత కథా హృదయం. దాన్ని నన్నయ ఎంతో స్పష్టంగా, 
ప్రసన్నంగా పేర్కొన్నాడు. ఈ పద్యం అందుకు సాక్ష్యం. 


“నిరుపమ ధర్మమార్గ పరినిష్టితులై మహియెల్లం గాచుచుం 

బరంగిన తొంటి పూరుకురుపాండు మహీశులపేర్మిం జేసి భూ 

భరవహనక్షమం బగుచు౯ బౌరవ కౌరవ పాండవాన్వయం 

బురుగుణసంపదం బెరింగి యొప్పె సమస్త జగత్రసిద్దమై. (ఆది. 3.88) 


ఈ పద్యంలో (అంటే భారతంలో) వంశకర్తలు ముగ్గురే చెప్పబడ్డారు. మహాభారతకాలానికి నలుగురయ్యారు. భరతుడు రెండో 
వంశకర్తగా నన్నయకూడా పేర్కొన్నాడు. ఆ నలుగురి వంశకర్తల కథలు చెప్పటం 3వ ఆశ్వాసంలో 88వ పద్యంనుండి 
పంచమాశ్వాసంలో 161వ పద్యం వరకు సాగుతుంది. వంశకర్తల చరిత్ర వర్గించేటప్పుడు పూరు భరతేశుల తల్లిదండ్రుల 
చరిత్రలు విపులంగా చెప్పి వారి జీవితతత్త్వఫలాలుగా ఆ యిద్దరినీ వర్ణించే పద్ధతిని పాటించటం ఒకవిశేషం. కురుమహారాజు 
తపతీసంవరణుల కుమారుడు. ఆ దంపతుల ప్రణయగాథ పురాణప్రసిద్ధం. కాని, దానిని ఇందులో వివరించకుండా 
కురువువోరాజు వంశకర్త అనీ, అతనిపేరుమీద, కురుక్షేత్రం ప్రసిద్ధమైనదనీ మాత్రమే చెప్పి ఊరుకొన్నాడు. అయితే 
తపతీసంవరణుల కథ సప్తమాశ్వాసంలో మరొక సందర్భంలో చెప్పబడింది. నాల్గవవాడైన పాండురాజు పుట్టుకకు వ్యాసుడే 
కారకుడు. పాండురాజు చరిత్రం పాండవ చరిత్రానికి పాదువంటిది. దాన్ని ఇతిహాస కథకు పీఠంవలె వివరంగా చెప్పటం 
అవసరం. నన్నయ అట్లాగే చెప్పాడు. కాబట్టి అందులో జెచిత్యంకూడా కనబడుతున్నది. 


పాండుపుత్రులు, ధార్తరాషులు హస్తినాపురంలో కలిసి ధృతరాష్ట్రుని మందిరంలో పెరగటాన్ని వర్ణించే ఘట్టంనుండి 


(5-162) పాండవ వృత్తాంతం మొదలై పద్ధెనిమిది పర్వాలూ సాగుతుంది. ఈ కథారంభంలోనే వేదవ్యాసుడు సత్యవతికి ఏకాంతంలో 
చెప్పిన మాటల్లోని ఈ పద్యాలు భారతకథాతత్త్వసారాన్ని సూచిస్తున్నాయి. 


క. “మతి. దలంపంగ సంసారం 
బతిచంచల మెండమావు లట్టుల సంప 
త్రతతు లతిక్షణికంబులు; 
గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌. 


పీర్రిక-18 


క. క్రూరులు విలుప్తధర్మా 
చారులు ధృతరాష్టసుతు లసద్వృత్తులు ని 
ష్కారణ వైరులు వీరల 
కారణమున నెగ్గు పుట్టు. గౌరవ్యులకున్‌. 


వ. దాని ధృతరాష్టుండు తాన అనుభవించు. (ఆది. 5.159 -161) 


పాండవచరిత్రలో వ్యాసుడు చెప్పదలచుకొన్నవి ముఖ్యంగా మూడంశాలు. అవి - “వాసుదేవస్య మాహాత్మ్యం), “పాండవానాం 
చ సత్యతా', దుర్వ్యృత్తం ధార్తరాష్ట్రాణాం' - అనేవి. “అత్యుత్కటైః పుణ్యపాపై రిహైవ ఫల మశ్నుతే” అన్న న్యాయంచేత 
దుర్వృత్తులైన ధార్తరాష్టులు నశించటానికి కారణం వారు స్వయంగా చేసికొన్న పాపకర్మయే. వాటికి సాక్షి, పోషకుడు ధృతరాష్ట్రుడు. 
తనవారందరూ పోగా తత్ఫ్సలమైన అనంతశోకాన్ని అనుభవించేది ధృతరాష్ట్రుడు. పాండవులు తమ సత్కర్మల కు ఫలాన్ని 
ఇహపరాలలో అనుభవిస్తారు. కర్మకూ, కర్మఫలానికీ అతీతుడూ, సాక్షీభూతుడూ అయిన సాక్షాత్‌ పరమాత్మ శ్రీకృష్ణుడు. 
కర్మఫలరూపమైన భారతకథకు ఈ ముగ్గురూ మూడు ముఖాలు. మూడు మెట్లు. వాటిని ముమ్మూర్తులా, ముప్పేటగా 
ప్రదర్శించేది మహాభారతేతిహాసం. 


ఆదిపర్వంలోని మరొకవిశేషంకూడా గమనింపదగింది. ధార్తరాష్టుల దుర్వృత్తం ఎంత బలంగా చిత్రింపబడితే పాండవుల 
సద్వృత్తం అంత ఉజ్జ్వలంగా ప్రకాశించటానికి వీలౌతుంది. ఇది భారతకథలో సర్వత్రా పాటించే కథామర్మమే. అయితే, దానికి 
బీజప్రాయమైన కథాంశాలు ఆదిపర్వంలో స్టాపింపబడ్డాయి. వాటిలో పేర్కొనదగినవి - 


1. దుర్యోధనుడు భీముని బలాన్ని సహించలేక అతడిని చంపే యత్నాలు చేయటం. 


2. అర్జునుడు విలువిద్యలో అనన్యవీరుడుగా ప్రకాశిస్తూ ఉండగా, అతనికి ప్రత్యర్థిగా కర్ణుడిని అంగరాజుగా 
చేసి దుర్యోధనుడు ప్రోత్సహించటం. 


3. దుర్యోధనుడు కణికనీతి నాశ్రయించి ధృతరాష్ట్రుని అండదండలతో, శకునికర్ణాదుల సలహాలతో పాండవులకు 
ఎగ్గుచేయాలని తలపెట్టటం, లాక్షాగృహదహనయత్నం చేయటం. 


4. పాండవులు హస్తినాపురంలో ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని భావించి దుర్యోధనుడు తండ్రిని 
(ప్రేరేపించి వారిని ఇంద్రప్రస్థానికి పంపించటం. 


పాండవేతివృత్తంలో ధర్మరాజాదులు ధార్తరాష్టుల కుతంత్రాలనుండి తప్పించుకొనే అధ్యాయాలు కొన్ని, స్వీయపరాక్రమాదులను 
ప్రదర్శించి తమ ఆస్తిత్వాన్ని స్థాపించుకొనే సన్నివేశాలు కొన్ని, ఎట్టికష్టాలలోనైనా ధర్మాన్ని పాటించే నచ్చీలాన్ని ప్రదర్శించే 
సన్నివేశాలు కొన్నీ - కలసి పాండవ నాయక లక్షణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి. 


కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజ్వలించే ప్రతీకారజ్వాలలకు ఆదిపర్వంలోనే అంకురారోపణం జరిగింది. భీమదుర్యోధనుల, 
కర్ణార్ణునుల ద్వంద్వయుద్దాలే కురుక్షేత్ర యుద్ద పతాకలు. పాండవులు ధర్మానికి తలలొగ్గి కష్టాలకు ఓర్చుకోవటం, అజ్ఞాతంగా 
మారువేషాలలో నివసించటం, శత్రువులకు అసాధ్యమైన అస్రశస్రాలను తపస్సుతో యశస్సుతో సాధించటం, అపూర్వవిజయాలతో 
స్వీయకల్యాణాన్నీ, లోకకల్యాణాన్నీ సాధించటం, శ్రీకృష్ణుని మైత్రివలన దైవానుకూల్యాన్ని సంపాదించుకోవటమూ అనే 
ప్రధానాంశాలు ఆదిపర్వంలోనే ప్రదర్శితాలై భావిపాండవ కథా జీవితానికి ప్రాతిపదికలుగా పరిథవిల్లుతున్నాయి. వీటన్నిటి 
తాత్పర్య మేమంటే ఆదిపర్వం భారతకథకు అన్నివిధాలా బీజభూతం ! 


పీరిక-19 
ఆంధ్రమహాభారతం - అమృతత్వసాధనం 


“న కర్మణా న ప్రజయా ధనేన 
త్యాగే నైకే అమృతత్వ మానశుః | 
పరేణ నాకం నిహితం గుహాయామ్‌ 
విభ్రాజతే తద్యతయో విశంతి॥” 


ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు కాలక్షేపానికి చదివేవి కావు. అవి అందించే మహోపదేశాలను మననం 
చేసికొనటానికి అధ్యయనం చేసేవి. పంచమవేదమైన మహాభారతం మానవలోకానికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇస్తుంది. 
మానవుడు జీవితంలో సాధించవలసింది అమృతత్వమే అన్నది ఆ భారతసంహిత అందిస్తున్న జీవన సందేశం. 


అమృతత్వసాధన మంటే? 


మహాభారతంలో మొదలూ, ముగింపూ - మానవుడు అమృతత్వసిద్ధి కోసం చేసే సాధనయొక్క ప్రారంభ పరిణతావస్థలను 
తెలుపుతూ ఉన్నాయి. ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యానం చూచినా, క్షీరసాగర మథనోపాఖ్యానం గమనించినా, సర్పయాగ ఘట్టాన్ని 
చదివినా మానవుడు విషాదులవలన కలిగే మరణాన్ని జయించాలన్న కోరిక బలంగా కనబడుతుంది. శుక్రాచార్యుడు సాధించిన 
“మృతసంజీవని -యుద్ధంలో చనిపోయినవారిని బ్రతికించే ఒక మహామంత్రం. ఆ మంత్రం వెనుక మానవులు, దానవులు, 
దేవతలు మృత్యువుబారి పడకుండా తప్పించుకొనే ఉపాయంకోసం ప్రయత్నించిన ఒక ప్రస్థానం మనకు ప్రత్యక్షం అవుతుంది. 
కచుని చరిత్ర, యయాతి చరిత్ర శుక్రాచార్యునితో ముడిపడి ఉన్నాయి. శుక్రాచార్యుడి కూతురు దేవయాని. ఆమె మొదట 
వలచినవాడు బృహస్పతి కుమారుడు కచుడు. రాక్షసు లతనిని చంపినా, బూడిదచేసి మద్యంలో కలిపి శుక్రునిచేత త్రాగించినా 
మృతసంజీవని ప్రభావం చేత దేవయాని కచుడిని బ్రతికింపజేస్తుంది. మహాభారతకథకు మృతసంజీవని ఒక మహారంభం. 
మానవుని అమృతత్వసాధనకు అదొక శుభారంభం. 


లోకంలో మరణం, లేదా మృతి ఒకవాస్తవంగా ఉన్నది. దేహి ప్రాణత్యాగం చేసినప్పుడు, దేహం పొందే జడత్వం 
మృత్యువు. పుట్టిన జీవి గిట్టటం సహజం. జన్మ ఎత్తిన ప్రాణి మృత్యువు పొందక తప్పదు. మానవుడు ఈ రెండింటిని జయించాలని 
తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక ప్రస్థానం అంటారు. మరణం లేకుండా ఉండే స్థితిని పొందితే 
అమరత్వం అనాలి. జన్మ ఎత్తకుండా ఉండే నిత్యస్థితిని మోక్ష మన్నారు. పుట్టినజీవి మరణం లేకుండా బ్రతకటం ఒక ఎత్తు. 
అసలు పుట్టుక లేకుండా బ్రహ్మస్థితిలో నిలవటం మరొక ఎత్తు. మొదటి మార్గానికి ఫలం స్వర్గం. రెండవ ప్రస్థానానికి ఫలం 
బ్రహ్మత్వం. ఈ రెండు రకాల సాధనలలో మొదటిది సామాన్యంగా కర్మమార్గాన్ని అనుసరించేవారికి లభ్యమౌతూ ఉంటుంది. 
జ్ఞానమార్గం అనుసరించే వారికి బ్రహ్మానందస్ట్థితి గమ్యమౌతూ ఉంటుంది. భక్తిమార్గ ప్రస్థానంలో ఉభయసిద్భలకు అవకాశం 
ఉన్నది. మహాభారతం ఈ మూడు మార్గాలను ముచ్చటగా మేళవించింది. ఆ సమన్వయానికి పాండవులు ఆదర్శోదాహరణాలు. 
అయితే, వారు ప్రధానంగా ధర్మ కర్మ మార్గంలో నడిచిన వారు. దానికి పోషకంగా భక్తిని జ్ఞానాన్ని పొందుపరచుకొన్నారు. 
యక్షప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన దక్షుడు జ్ఞాని అయిన ధర్మరాజు. ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన 
వాడూ ధర్మరా జొక్కడే అని కురుసభలో భీష్మాదులచే ప్రశంస లందుకొన్నవాడు. ధర్మరాజు ధర్మతరువువంటివాడని శ్రీకృష్ణునిచేత 
కీర్తింపబడినవాడు. పంచమవేదమైన మహాభారతంలో ప్రతిపాదింపబడిన జ్ఞానాని కంతటికీ ఆచరణ రూపమైన ఆదర్శోదాహరణంగా 
నిలిచినవాడు - ధర్మరాజు. అతడు వస్తుతః జ్ఞాని. ఏకాగ్రచిత్తంతో స్మరించి, ధ్యానించి, తపించి యమ, సూర్య, అగ్ని, ఇంద్రాది 
దేవతలను సుముఖులుగా చేసికొన్న ఉత్తమ భక్తశిఖామణి ధర్మరాజు. అయితే అంతటి జ్ఞానాన్ని, అంతటి భక్తిని ఆచరణంలో 


పీరిక-20 


ప్రదర్శించి చూపటమే ఆయన ధ్యేయం. ధర్మరాజు జీవితంలో కర్మకు వన్నెపెట్టే భక్తిజ్ఞానాలే ప్రకాశిస్తూ ఉంటాయి. అందువలన 
ధర్మరాజు ధర్మ కర్మ వీరుడుగా ప్రసిద్ధిపొందాడు. 


భీముడు ప్రచండ బలవీరుడు. పాండవుల పురుషార్థత్రయసాధనకు భీముడు బలమైన ప్రతినిది. ధర్మరాజు 
సాధింపదలచుకొన్న లౌకికకార్యాలన్నీ భీమునిసాయంతోనే నెరవేర్చుకొంటాడు. భీమునికి ధర్మరాజు ధర్మమూర్తి. అతని మాట 
ధర్మశాసనం. అతని ఆజ్ఞ వేదం. అన్న మాటను జవదాటకుండా ఆచరించే ఆదర్శ కర్మవీరుడు భీముడు. అతనికి భ్రాతృ భక్తియే 
వ్రతం. అదియే అతని ధర్మానురక్తి. అతనికి అన్నయే జ్ఞానం. అన్నయే భక్తి. అతడిని అనుసరించటమే కర్మ కప్పను, నీటిని 
గర్భంలో ధరించిఉన్న శిలామూర్తి వలె భక్తిజ్ఞానాలను గుప్తంగా దాచుకొన్న కర్మఠుడు భీముడు. 


అర్జునుడు యుద్ధవీరుడు. నరనారాయణులలో నరు డాతడు. నారాయణభక్తియుక్తుడు. ధర్మరాజు దైవకార్యాన్ని 
సాధింపవలసి వచ్చినపుడు అర్జునుడిని దివ్యోపకరణంగా వాడుకొంటాడు. ఇంద్రుని సాయం కావాలన్నా, పరమేశ్వరునుండి 
పాశుపతాస్త్రం పొందాలన్నా, సాక్షాత్‌ నారాయణుడైన శ్రీకృష్ణునితో అనుసంధానం పెంచుకోవాలన్నా అర్జునుడే అనువైన వాహిక. 
కృష్ణునిపట్ల అనన్యచిత్తంతో భక్తిని ప్రసరించే పరమయోగి అర్జునుడు. భగవద్గీతను శ్రీకృష్ణభగవానునిచేత స్వయంగా విన్న 
మహాజ్ఞాని. అతని భక్తి. అతని జ్ఞానం- అతని గాండీవ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోషకంగా నిలిచాయి. అతడు యుద్దాలలో 
విజయుడు. సాటిలేని మేటి వీరుడు. కర్మమార్గాన్ని అనుసరించినా జ్ఞానాన్ని గౌరవించినవాడూ. భక్తిని పండించుకొన్నవాడు. 


నకుల సహదేవులు జంట వీరులు. వారికి అన్నలే దేవుళ్లు. వారి సేవయే భక్తి. వారు చెప్పిన పని చేయటమే కర్మ 
వారు సేవాతత్సరులైన కర్మవీరులు. 


ద్రౌపది పాండవ ధర్మపత్ని. అబల రూపంలో అవతరించిన అహంకారశక్తి. ధర్మరాజుయొక్క జ్ఞానశక్తిని, భీమాదుల 
క్రియాశక్తిని తన ఇచ్చాశక్తితో నడిపించ గలిగిన నారీమూర్తి. ఒక్కసారి పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆమెకు 
ప్రసన్నుడౌతాడు. కురుసభలో కోక లందించిన శ్రీకృష్ణుడు, విరాటనగరంలో అంగసంరక్షణ చేకూర్చిన సూర్యభగవానుడు ఆమె 
భక్తి శక్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన భగవద్రూపులు. ఆమె ప్రధానంగా కార్యశూరురాలు. అగ్నినుండి వుట్టిన అయోనిజ. 
జ్వాలవలె తనలో భక్తిజ్ఞానాలను పండించుకొన్న పరిణతమూర్తి, సాధ్వి. పతుల సేవ ఎట్లా చేయాలో, సత్యభామకు బోధించిన 
అనుభవజ్ఞానశీలి. భక్తిజ్ఞానాలున్నా, అవమానాగ్నితో అనవరతం జ్వలిస్తూ, శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞం సాగించిన 
సాహసురాలు. కర్మమార్గావలంబిని ద్రౌపది. 


ఈవిధంగా పాండవులు ప్రధానంగా ధర్మకర్మప్రవృత్తులకు ప్రతీకలుగా భారతంలో కనబడతారు. వీరందరిలో అగ్రగణ్యుడు 
ధర్మరాజు. ఆయన యమధర్మరాజు అంశతో పుట్టిన అపూర్వ ధర్మమూర్తి. మృత్యుదేవతయొక్క అనుగ్రహంతో పుట్టిన ధర్మరాజు 
మృత్యువును జయించటం మహాభారత కథలో ఫలితాంశం. బొందితో స్వర్గానికి వెళ్లాడు- అనే వాక్యానికి కొద్ది మంది మాత్రమే 
ఉదాహరణప్రాయంగా నిలువగలరు. వారిలో ధర్మరాజు అగ్రగణ్యుడు. సశరీరస్వర్గం కర్మమార్గాన్ని అనుసరించే ధర్మవీరుడు 
సాధించగలిగిన సమగ్రఫలం. దానినే అమరత్వం అంటారు. స్వర్గ నరకాలను దర్శించిన తరువాత ధర్మరాజు ఆకాశగంగలో 
మునిగి, స్వస్వరూపస్థితిని పొందాడు. మరణావస్థకు గురి అయే దేహాన్ని ధరించినన్నాళ్లు అమరలోకాన్ని అందుకొన్నా, 
అమృత త్వసి ద్ధి లభించదనీ, నశ్వరమైన దేహాభిమానాన్ని వదలి అనశ్వరవైంన ఆత్మస్థితిలో నిలిచినప్పుడే అమృత త్వన్థితి 
అందుకొన్నట్లనీ, సశరీర స్వర్గానంతరం స్వసంకల్పంతో దేహత్యాగాన్ని చేసి ఆత్మ స్థితిలో నిలవటమే అమృతత్వమనీ, ఆంధ్ర 
మహాభారత కథ ప్రబోధిస్తున్నది. అమృతత్వసాధనలో ఇది ఒక పరిణతస్థితి. దీన్ని అందుకోవటానికి మహాభారతకథలో సాగిన 
మానవయత్నాలను మనం గమనిస్తే ఆ ప్రస్థానవైఖరి రసరమ్యంగా ప్రసన్నమౌతుంది. 


పీఢ్రిక-21 
అమృతత్వసాధనలో ఆదిమదశ 'మృతసంజీవనీ విద్య 


వృషపర్వుడనే దానవరాజుకు శుక్రాచార్యుడు గురువు. దేవదానవ యుద్దాలలో దానవులు చనిపోతే వారిని 
బ్రతికించటానికి శుక్రాచార్యుడు “మృతసంజీవని” అనే విద్యను కనిపెట్టాడు. ఆ విద్యవలన యుద్ధంలో చనిపోయిన 
దానవులందరూ బ్రతుకుతూ ఉండేవారు. ప్రతిరోజూ శుక్రుడు అసంఖ్యాకంగా దానవులను పునర్జీవితులుగా చేస్తుండేవాడు. 
ఇది దేవలోకంలో కలవరం రేకెత్తించింది. మృతసంజీవనీ విద్యను ఏవిధంగానైనా పొందాలని దేవతలు యోచించారు. వారిలో 
బృహస్పతి బుద్ధికుశలుడు. ఆయన పుత్రుడు కచుడు. అతడిని పిలిచి శుక్రాచార్యుడివద్దకు వెళ్ళి మృతసంజీవనీ విద్యను 
ఏవిధంగానైనా పొందుమని దేవతలు కోరారు. 'నియమమవ్రత శీలుడవై శుక్రుడిని సేవించి, అతని ప్రీతికి పాత్రుడవై, అతడి 
మనసు కరిగి దయతో నీ కా విద్యను బోధించేటట్లుగా ప్రయత్నించు” మని డ్రేరేపించారు. “శుక్రాచార్యుడికి దేవయాని అనే 
కూతు రున్నది. ఆమె అంటే ఆయనకు చెప్పలేనంత మమకారం. ఆమె మాటను ఆయన జవదాటడు కాబట్టి ఆమెను 
ముందుగా సుముఖురాలిని చేసుకో. శుక్రాచార్యుడిని భక్తితో సేవించు. నీ కిష్టసిద్ధి కలుగుగాక! అని దీవించి కచుడిని 
శుక్రాచార్యుడివద్దకు పంపారు దేవతలు. 


కచదేవయాని కథ 


కచుడి సుకుమారత్వానికీ, మృదు మధురవినయ ప్రియవచనాలకూ, నియమవ్రతశీలానికీ శుక్రాచార్యుడు ఎంతో 
సంతోషించి అతనిని దరికి చేర్చుకొన్నాడు. శుక్రుడిని బృహస్పతివలె భావించి కచుడు సేవించాడు. శుక్రుని ఆశ్రమంలో 
గురుశుశ్రూషలు కచుడు విధి తప్పకుండ నిర్వర్తించాడు. శుక్రాచార్యుడికి ప్రియశిష్యుడై మెలగజొచ్చాడు. అది దానవులకు 
కన్నుకుట్టింది. దేవతలమీద, బృహస్పతిమీద ఉన్న కోపంతో కచుడిని సంహరించాలని భావించారు దానవులు. 


ఒకనాడు కచుడు హోమధేనువులను కాస్తూ ఒంటరిగా వనానికి వెళ్లాడు. అదే తగిన సమయమని భావించి దానవులు 
కొందరు అతడిని చంపి మద్దిచెట్టుకు బంధించి వెళ్ళిపోయారు. సాయంకాలం అయింది. హోమధేనువులు ఒంటిగా ఇంటికి 
తిరిగి వచ్చాయి. 


అప్పటికే కచుడిమీద వలపు తొలిరేకులు విచ్చుకొంటున్న హృదయంతో దేవయాని తండ్రితో ఇట్టా అన్నది : 


“వాండిమయూఖముల్‌ గలుగువా6 డపరాంబుధి6 గ్రుంకె, ధేనువుల్‌ 

నేం డిట వచ్చె నేకతమ, నిష్టమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌ 

పోండిగ వేల్వంగాంబడియెం, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్‌ 

రాండు, వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో.” (ఆది. 3. 112.) 


మనసులో బాధపడుతూ దేవయాని చెప్పిన మాటలు శుక్రాచార్యుని హృదయాన్ని ద్రవింపజేశాయి. దివ్యదృష్టి సారించి అసురుల 
చేత చంపబడిన కచుడిని గమనించాడు. మృతసంజీవనిని పంపి అతనిని సంజీవితుడిని చేసి తనవద్దకు పిలిపించుకొన్నాడు. 
దేవయాని అందుకు మనసులో ఎంతో సంతోషపడింది. మనసులోని కోరికను మాత్రం బయట పెట్టకుండా దాచుకొన్నది. 


ఒకనాడు కచుడు పూజకై పూలు తీసికొనిరావటానికి అడవిలోకి ఒంటరిగా పోయాడు. అదను కనిపెట్టి అసురులు 
అతడిని పట్టిచంపి అగ్నిలో పడవేసి, కాల్చి, బూడిదచేసి దానిని మద్యంలో కలిపి శుక్రాచార్యుడి కిచ్చి అతనిచేత త్రాగించారు. 
శుక్రాచార్యుడికి సహజంగా ఉన్న సురాపానమోహంచేత పూర్వాపరాలు గమనించక ఆ సురను త్రాగాడు. సాయంకాలం 
అయింది. కచుడు తిరిగి రాలేదు. దేవయాని కనులవెంట నీరు పెట్టుకుంటూ కచుడు రాలేదని తండ్రిని ఎలుగెత్తి అడిగింది. 


పీర్రిక-22 


“సంజీవనీ విద్య తమ వద్ద ఉన్నదని అసురులు గర్వాంధులై ఆ కచుడిని సంహరించటానికి చూస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా 
అతడు చనిపోతే ఉత్తమ గతులు పొందుతాడు. నీ వెందుకు అతనికొరకు దుఃఖిస్తావు?” అని శుక్రుడు దేవయానిని అడిగాడు. 
“మతిలోకోత్తరుడు, బృహస్పతి సుతుడు. నీ శిష్యుడు. బ్రహ్మచర్యాశ్రమసంపన్నుడు అయిన ఆ కచుడు అకారణంగా దనుజులచేత 
సంహరింపబడితే నేను అతని కొరకు శోకించకుండా ఎట్టా ఉండేది? ధర్మచ్యుతిని సహించని మీరు ఈ అధర్మాన్ని ఎట్లా 
సహిస్తారు? కచుడు కనపడితే తప్ప నేను ఆహారం ముట్టను”అని దేవయాని ఎక్కిళ్లుపెట్టి ఏడుస్తూ కూర్చున్నది. చాలాసేపటికి 
గాని శుక్రుడు ప్రసన్నం కాలేదు. యోగదృష్టితో లోకాలన్నీ చూచాడు. ఎక్కడా కచుడు కనపడలేదు. సురాసమ్మిశ్రిత భస్మమయుడై 
తన ఉదరంలోనే ఉన్న కచుడిని చివరికి చూచాడు. అప్పుడు సురాపానంవలన ఎంత చేటు కలుగుతుందో స్వయంగా 
తెలిసికొన్నాడు. ఆవేశంతో, పలువురు వినేటట్లుగా ఇట్లా ప్రబోధించాడు. 


“మొదలి పెక్కుజన్మముల.6 బుణ్యకర్మముల్‌ 

పరంగం బెక్కు సేసి పడయంబడిన 

యట్టియెజుక జనుల కాక్షణమాత్రన 

చెజుచు; మద్య సేవ సేయ నగునె?” 

“భూసురు లాదిగ6 గల జను 

లీసుర సేవించిరేని యిది మొదలుగ6 బా 

పాసక్తి. బతితు లగుదురు; 

చేసితి మర్యాద; దీని జేకొనుండు జనుల్‌.” (ఆది. 3.120-120) 
శుక్రుడు నాటినుండి సురాపానాన్ని మహాపాతకంగా శపించాడు. తన కడుపులో ఉన్న కచుడిని సంజీవితుడిని చేశాడు. ఉదరంలో 
నుంచే కచుడు శుక్రుడిని ఇట్టా ప్రార్థించాడు. 


“ఓ పుణ్యాత్ముడా! నాకు తనువును ప్రాణాన్ని సత్వాన్ని ప్రసాదించావు. నీ ఉదరంలోనుండి వెలువడే మార్గాన్ని నాకు 
చూపించుము”. ఆ మాటలు విని శుక్రుడు ఇట్లా అన్నాడు. “నీవు నా ఉదరాన్ని చీల్చుకొని గాని బయటకు రాలేవు. అట్లా వస్తే 
అప్పుడు నేను మరణిస్తాను. నన్ను సంజీవితుడిని చేయాలి నీవు” అని శుక్రాచార్యుడు కచుడికి సంజీవని ఉపదేశించాడు. ఆ 
తరువాత ఉదయాద్రిదరీముఖంనుండి ఉదయించిన పూర్ణచంద్రబింబంవలె కచుడు శుక్రునిగర్భంనుండి వెలువడ్డాడు. 
శుక్రాచార్యుడు విగతజీవుడై పడిపోయాడు. శుక్రుడిని కచుడు మృతసంజీవనీ విద్యచే వునరుజణ్జీవితుడిని చేశాడు. 
ఉచ్చారణదక్షునిచేత అభిహితమైన శబ్దం వలె శుక్రాచార్యుడు సంజీవితుడై ప్రకాశించాడు. కచుడు అట్లా నంజీవనీవిద్యను 
పొంది చాలాకాలం శుక్రాచార్యుడిని సేవించి, ఒకనాడు అతని అనుమతితో దేవలోకానికి ప్రయాణమయ్యాడు. 


అమరావతికి తిరిగి వెళ్ళుతున్న కచుడిని చూచి వియోగదుఃఖంతో దేవయాని ఇట్లా అన్నది. 


“నీవును బ్రహ్మచారివి వినీతు(డ, వేనును గన్యకన్‌, మహీ 

దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్‌ 

భావజశక్తి నైనయది, పన్నుగ నన్ను బరిగ్రహింపు సం 

జీవనితోడ శుక్రు దయం, జేయుము నాకు6 బ్రియంబు నావుడున్‌.” (ఆది- 3. 129.) 
దేవయాని మాటలకు కచుడు విషాదాకులచిత్తు డయ్యాడు. “గురువులకు శిష్యులు పుత్రులు. లోక ధర్మ పథంలో 


ఇది అనుసరింపవలసిన పరమార్ధం. నీవు నాకు గురుపుత్రివి. అంటే నాకు సహోదరివి. లోకనింద్యమైన ఈ తనూసంగమాన్ని 
నీవు భావించటం తప్పు. పలకటం మరింత తప్పు అని హితబోధ చేశాడు. 


పీరిక-23 


దేవయానికి అపరిమితమైన కోపం వచ్చింది. “నా కోరిక తీర్చని నీకు, నీ యందు సంజీవని పనిచేయకుండ ఉండుగాక!" 
అని శాపం పెట్టింది. కచుడు ధీరుడై ఇట్లా సమాధానం చెప్పాడు: “నేను ధర్మపథాన్ని తప్పిన వాడిని కాను. నీ శాపం వలన 
సంజీవని నాయందు పనిచేయకపోయినప్ప టికీ, నాచేత ఉపదేశం పొందిన వారిపట్ల అది ఫలిస్తుంది. “మరి నీవు ధర్మవిరోధంగా 
భావించావు, ప్రవర్తించావు. కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు వివాహ మాడకుండుగాక!” అని ప్రతిశాపం ఇచ్చాడు కచుడు. అతడు 
అమరావతికి తిరిగి వెళ్ళిపోయాడు. 


ధార్మిక దృక్పథం అమృతత్వ సాధనం 


“జాతస్య మరణం ధ్రువం” అన్నది సత్యోక్తి. మృత్యువును జయించాలనే లక్ష్యంతో మానవుడు చేసే ప్రయత్నం 
అమృత ప్రస్థానం. అందులో శుక్రాచార్యుడు సాధించింది మృతసంజీవని. అంటే దేశ కాల పాత్ర పరిధిలో ఒక జీవి మరణిస్తే 
అదే స్థితిలో అతడు పునర్జీవితు డౌతాడు. అందులోను యుద్దంలో మరణించినవారే పునర్జీవితులు కావటం ఈ కథలోని 
వాస్తవం. ఒకవేళ అందరూ బతుకుతా రని భావించినా జరారోగ భయాలు ఈ విద్యచేత నివారింపబడవు. వయస్‌స్తంభనం ఈ 
విద్యవలన అసాధ్యం. సహజ మృత్యు దశను కూడా ఈ విద్య నివారిస్తుందని స్పష్టంగా లేదు. ఒక వేళ ఈ విద్యయే లభిస్తే అది 
యౌవనదశలోని వారికి వరప్రసాదం. తదితరుల కంత ప్రయోజనకారి కాకపోవచ్చును. దీనివలన శరీరాని కున్న అనిత్యత్వం 
నివారించబడటం లేదు. మృతసంజీవని అమృతత్వం కాదు. కాని, ఆవైపులో మానవుడు సాధించిన మొదటి మెట్టు. 


విశేష మేమంటే ఈ విద్య దానవలోకగురు డైన శుక్రుడు సాధించింది. అమృతత్వ సాధనలోని తామసిక లక్షణం 
ఇందులో ఉన్నది. పడిపోయిన శరీరం ప్రాణవంతం కావటమే ఇందులోని పరమార్థం. శరీరం శిథిలం కాకుండా శాశ్వతంగా 
నిలిపే ప్రక్రియ ఇందులో లేదు. ఇది శరీరధారికి సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నకు మృతసంజీవనీ విద్య మానవలోకానికి 
మిగిల్చింది. 


మృతిని శరీరం వరకే భావించటం అసుర ప్రవృత్తి. శరీరం యొక్క అనిత్యత్వం గుర్తించి మానవునికి అమృతత్వాన్ని 
అందించేది ధర్మం ఒక్కటేనని తెలిసికొని అనుసరించటం దేవతల లక్షణం. ఆ తెలివిడితో అనిత్యమైన దేహంతో నిత్యమైన 
ధర్మసాధన ప్రస్థానం తెలిసి సాధించటం మానవత్వం. కచుడు దేవలోకానికి సంబంధించినవాడు. భస్మమైన అతని శరీరం 
తిరిగి రూపు కట్టడానికి తోడ్పడింది మృతసంజీవని. నిజానికి రాక్షసులు కాల్చిన శరీరం బూడిద అయినా అతడు మరలా 
బ్రతకగలిగాడు. ఆ కచుడే సోదరిగా భావింపదగిన దేవయానిని శరీరవ్యామోహంతో భార్యగా స్వీకరించినట్లయితే ధర్మంతోపాటు 
బూడిద పాలై పోయిఉండేవాడు. ధర్మచ్యుతుడైన వ్యక్తికి పునర్జీవితం లేదు. దానవులకు మృతసంజీవని విద్య. దేవతలకు 
ధార్మికనిష్ట విద్య. దానవవిద్య పరిమిత ప్రయోజనం కలిగిందే. ధార్మికవిద్య దేహానికి మృత్యువు కలిగినా మనిషికి ధర్మంతో 
జీవించే అమృతయోగాన్ని అందించే విద్య. దేహస్పృహ కలిగిన దేవయానికి ఆత్మస్పృహను కలిగించి, అసురలోకంలో 
అమృతయోగానికి నాందిని ఆలపించాడు కచుడు. 


ఆంధ్రమహాభారతం గార్హస్థ్యధర్మం ద్వారా మానవులు సాధించే అమృతతత్వాన్ని ప్రబోధించటానికి పుట్టిన పంచమవేదం. 


“శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాబ్లేషు యే 

లోకానాం స్థితి మావహ న్యవిహతాం ప్రీ పుంస యోగోద్భవామ్‌, 

తే వేదత్రయమూర్తయ స్రిపురుషా స్పంపూజితా వ స్సురై 

ర్ఫూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ణరా శ్రేయసే”. (ఆది. 1.1) 


ప్పీర్రిక్ర-24 


అన్నది మంగళళ్లోకం. ఇందులో కీర్తింపబడిన త్రిమూర్తులు సతీసహితులు, గార్హస్థ్య ధర్మ పరతంత్రులు. స్రీ వుంస యోగ 
రూపమైన లోకానికి శ్రేయస్సును చేకూర్చటం ఈ శ్లోకంలోని ఆకాంక్ష 


సమాజంలోని సర్వధర్మాలు గార్హస్థ్యధర్మం కేంద్రంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇల్లు చక్కగా ఉంటే ఇలాతలం 
అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆశ్రమ ధర్మాలు అక్షయంగా సాగుతాయి. సృష్టిలో స్రీ పురుష సంబంధాలలో ధర్మస్పృహ 
అక్షయంగా నిలిస్తే సమాజంలో శాంతి అమృతప్రదంగా అందగిస్తుంది. దేవయాని కచుడిని కోరటంలో లౌకిక స్రీ పురుష 
సంబంధాన్ని మాత్రమే పరిగణించింది. అతడు బ్రహ్మచారి అని, తాను కన్య అని వాదించింది. మన సిదివరకే అతనికి దత్తమై 
ఉండటం వలన వివాహం నిశ్చితమని నిరూపించటానికి యత్నించింది. లౌకిక స్తీ పురుష సంబంధాలను పరిగణనంలోకి 


తీసుకుంటే దేవయానివాదంలో లౌకికన్యాయం ఉన్నది. కాని, కచుడు అది ధర్మబద్ధం కాదని త్రోసిరాజన్నాడు. 


దేహసంబంధమైన దేవయాని వాదం శుక్రాచార్యుడి మృతసంజీవని వంటిది. కచుడి ధార్మికదృక్పథం దేవతల అమృతత్వ 
సాధనం వంటిది. 


ఈ ఉభయ లోకాల చైతన్యాల నడుమ ధర్మసాధన మార్గంగా సాగేది మానవ ప్రస్థానం. చంద్రవంశజు డైన యయాతి 
ఈ ప్రస్థానానికి మార్గదర్శి. కచుడిచేత పరిత్యక్తురా లైన దేవయాని యయాతిజీవితంలో ప్రవేశించింది. చనిపోయినవారిని 
బ్రతికించే విద్యకు గురువైన శుక్రాచార్యుడి కుమార్తె దేవయానికి చంపటం తెలుసు. చావటం తెలుసు. కాని, వునర్జీవింపచేయటం 


తెలుసునా? అనే ప్రశ్న ఉదయింపజేస్తుంది. 


దేవయానితో గార్హస్థ్య జీవితాన్ని సాగించటానికి మొదలు పెట్టిన యయాతి, మానవుడు సాధించే అమృతత్వసాధనలో 
త్యాగమనే మహాగుణం అమృతత్వానికి అపరరూపమే అని తలపింప జేసే ఫలితాలను అందించాడు. ఈ గాథ మరొక 
మధురమైన సాధన దశ. 


త్యాగేనైకే అమృతత్వ మానశుః 


దేవయానికి ప్రాణ స్నేహితురాలు వృషపర్వుని కూతురు శర్మిష్ట, వాళ్ళిద్దరూ కలిసి స్నేహానురాగాలతో విహరిస్తూ 
ఉండేవారు. ఒకసారి వేయిమంది కన్యకలతో కలిసి శర్మిష్ట దేవయానిని కలుపుకుని ఒక సరోవరంలో స్నానం చేయటానికి 
వెళ్ళింది. ఆ కన్యకలందరూ తమ చీరలను ఒడ్డుమీద ఉంచి నీటిలో దిగి జలక్రీడలాడటం మొదలుపెట్టారు. అంతలో ఒక 
సుడిగాలి వచ్చింది. ఒడ్డుమీద ఉన్న గుడ్డలన్నింటినీ కుప్పగా కలిపివేసింది. కన్యకలందరూ జలక్రీడ చాలించి ఒడ్డుకు చేరారు. 
ఎవరి దుస్తులు వారు వెతుక్కుంటూ గుర్తించి కట్టుకొంటున్నారు. శర్మిష్ట తొందరలో దేవయాని చీరను కట్టుకొన్నది. దేవయానికి 
శర్మిష్ట చీర మిగిలింది. ఆ చీర కట్టుకోటానికి దేవయాని ఇష్టపడలేదు. “లోకోత్తరచరిత్రుడైన శుక్రాచార్యుని కుమార్తెను, నీకు 
పూజ్యురాలిని, భూసురకన్యను, నేను నీవు విడిచిన బట్టలను కట్టుకోవచ్చునా చెప్పు? అని దేవయాని గద్దించింది. 


శర్మిష్ట తెల్లవోయింది. “మానాన్నగారి దగ్గర మీ నాన్నగారు పనిచేస్తారు. వారు మా తండ్రిని దీవించి వారికి హితం 
చేకూరుస్తుంటారు. వారిద్దరి మధ్య తేడాలు లేవు. మనిద్దరి మధ్య ఎందుకు? మీనాన్న గొప్పతనం గురించి నీ గొప్పతనం 
గురించి ప్రత్యేకించి నాకు వేరుగా చెప్పాలా? నేను కట్టుకున్న చీర నీకు కట్టుకోడానికి అంత పనికిరాదా?' అని అభిమానంతో 
క్షత్రియవనితగా పలికింది. 


దేవయాని తన పట్టు వీడలేదు. శర్మిష్ట తనరోషం మానలేదు. కట్టిన చీర విప్పటం క్షత్రియ వనితకు అవమానం 
అనుకొన్నది శర్మిష్ట, ఒకరు విప్పిన చీరను తాను కట్టుకోవటం బ్రాహ్మణవనితకు తగదనుకొన్నది - దేవయాని, మాటలు 


పీర్రిక-25 


పెరిగాయి. శర్మిష్ట, దేవయానిని ఆ ప్రక్కనే ఉన్న పాడుబడ్డ బావిలోకి త్రోసి, వేయిమంది కన్యకలతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. 
అదేసమయంలో నహుషపుత్రుడు అయిన యయాతి వేటకై ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సరోవరంలో నీరు త్రాగటానికి ఆ 
తీరానికి చేరుకొన్నాడు. ప్రక్కనే ఉన్న పాడుబడ్డబావిలో దేవయాని ఆర్తనాదం విన్నాడు. లతల నడుమ చిక్కుబడి ఉన్న ఆ 
లలితాంగిని చూచాడు. ఎవరైనా తనను రక్షిస్తారమోనని ఎదురుచూస్తూ కన్నీరుకారుస్తూ ఉన్నది. ఆ విషాదమూర్తిని విలోకించాడు. 
వరుణదేవుని భార్యయే, భర్తమీద అలిగి జలనివాసం విడిచి భూస్థలానికి వచ్చిందా అన్నట్లు ఆర్తమూర్తి అయిన దేవయానిని 
కన్నారా చూశాడు. నూతిలో ఉన్న ఆమెపట్ల సానుభూతి ప్రకటించాడు. 


“నీవెవరివి? ఇట్లా ఒంటరిగా ఈ పాడుబడ్డ బావిలో ఎందుకున్నావు?” అని ఎలుగెత్తి అడిగాడు. 


యయాతి వృత్తాంతం 


దేవయాని యయాతిని గుర్తించింది. ఇదివరలో ఎన్నోసార్లు వేటకొరకై వచ్చి తన తండ్రిని చూచి వెళ్ళినవాడే. మాటను 
పోల్చుకొన్నది. రూపును పోల్చుకొన్నది. తాను శుక్రాచార్యుడి కూతురునని చెప్పుకొన్నది. ప్రమాదవశాత్తు బావిలో వడ్డానని 
పేర్కొన్నది. తనను బయటికి తీసి రక్షించుమని వేడుకొన్నది. ఆమెదయనీయప్టితిని చూచి యయాతి దయాంతరంగుడైనాడు. 


తనకుడిచేతిని చాచి దేవయాని కుడిచేయి పట్టి లాగి, ఆమెను బావినుండి పైకితీసి యయాతి తననగరానికి తిరిగి 
వెళ్ళాడు. దేవయానిని వెతుక్కుంటూ “ఘూర్ణిక' అనే చెలికత్తె అక్కడికి వచ్చింది. ఇంటికి రమ్మని దేవయానిని కోరింది. దేవయాని 
కోపంతో అగ్నిజ్వాలగా మండిపోయింది. 


“ఆ శర్మిష్ట చేసిన ఈ అవమానాన్ని నేను సహించలేను. ఆమె కన్నతండ్రి వృషపర్వుడు పాలించే ఈ నగరంలో నేను 
ప్రవేశించను. ఈ సంగతి మా తండ్రి శుక్రాచార్యులకు చెప్పి ఆయన్ని ఇక్కడకు పిలిపించు” మని ఘూర్ణికను ఆజ్ఞాపించింది. 


శుక్రాచార్యుడు దేవయాని దగ్గరకు ఆత్రుతతో వచ్చాడు. కోప ఘూర్ణిత బాష్పపూరిత అయిన దేవయానిని చూచాడు. 
క్రోధంవలన కలిగే అనర్థాలను మనస్సులో భావించాడు. కుమార్తెకు బోధించాడు - 


“అమ్మా ! దేవయానీ! లోకంలో కోపాన్ని అణచుకొన్నవారు ఎంతో ఉత్తములని కీర్తింపబడుతారు. అనేక నియమాల 
కోర్చి, అపారదక్షిణల నిచ్చి, వేల యజ్ఞాలు చేసిన వారికంటె కోపం లేనివారు గొప్పవారని తత్త్వవేత్తలు చెపుతారు. ఎదుటివారు 
కోవగించినా తాము కోవగించుకోనివారు, ఎదుటివారు ఎగ్గులు పలికినా నిర్లిప్తంగా ఉండి, మారుపలకని వారు, 
అవమానాలపాలైనా, పగసాధించక ఓర్పు వహించేవారు, ధర్మజ్ఞులని లోకులు కీర్తిస్తారు. కాబట్టి బుద్ధిగలవారికి క్రోధం మంచిది 
కాదు. శర్మిష్ట రాజుకుమార్తె. చిన్న పిల్ల. దానితో నీకు పంత మెందుకు? ఇంటికి పోదాం రా” అని శుక్రాచార్యుడు దేవయానిని 


అనునయించాడు. 


“అనురాగం, నేర్చు, సాహసం కలవారిని లెక్కచేయకుండా అవమానించే అవివేకులవద్ద ఉండటంకంటె కష్టం మరే 
దైనా ఉన్నదా? ఈ వృషపర్వనగరంలో నే నిక ప్రవేశించేది లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోతాను” అని బెదరించింది దేవయాని. 
శుక్రుడికి దేవయాని అంటే ప్రాణం. ఆమే గతి అని నమ్ముతాడు. అందువలన ఆమెతో తాను కూడా వస్తానని చెప్పి ఆమెను 
ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంగతి వృషపర్వుడు గూఢచారులవలన తెలిసికొన్నాడు. శుక్రాచార్యులవద్దకు వచ్చాడు, 
వినయంతో నమస్కరించాడు. శుక్రాచార్యుల మృతసంజీవనీవిద్యా ప్రభావంతో దేవతలను మించే సంపదను దైత్యులు 
సంపాదించగలిగారనీ, ప్రాణాలతో బ్రతకగలిగారనీ, దానవ చతురంగబలమంతా శుక్రాచార్య వరదత్తమనీ ప్రశంసించి, దేవయాని 


పీరిక-26 


మనసుకు ఏది ఇష్టమైతే దానిని తప్పక ఇస్తానని వృషపర్వుడు పేర్కొన్నాడు. ఆ మాటలు విని దేవయాని ఆనందపడింది. 
సమయం వచ్చింది కదా అని వేయిమంది కన్యకలతో కూడిన శర్మిష్ట తనకు దాసిగా ఉండాలని కోరింది. ఆ మాటను 
కాదనలేక వృషపర్వుడు అంగీకరించాడు. శుక్రుడు సంతోషించాడు. శర్మిష్ట కన్యకాసహస్రంతో ప్రతిరోజూ దేవయానిని సేవిస్తుండేది. 


ఒకనాడు అందరూ కలిసి ఉద్యానవనానికి వెళ్ళారు. ఆ సమయంలో యయాతి సమీపారణ్యంలోకి వేటకై వచ్చి ఆ 
వనంలో ప్రవేశించాడు. దేవయానిని చూచి అతిథిసత్కారాలను పొందాడు. ఆమెప్రక్కనే “అతిశయ రూప లావణ్య గుణసుందరి” 
అయిన శర్మిష్టను ఆమె చెలికత్తెలను చూచి వారిని పరిచయం చేసికొన్నాడు. అప్పుడు దేవయాని యయాతియందు అనురక్తురాలై 
తనను వివాహం చేసుకొమ్మని అడిగింది. నన్నయ ఆ సందర్భాన్ని ఎంతో గొప్పగా చిత్రించాడు. 


“నిగ్రహ మేది నన్ను దరణిప్రభ! కూపము వెల్వరించునా. 

డుగ్రమయూఖుసాక్ష్యముగ నున్నతదక్షిణ పాణి. జేసి భూ 

పాగ్రణి! నాదు దక్షిణకరాబ్దము వట్టితి కాన మున్న పా 

ణిగ్రహణంబు సేసి; తది నీ యెడ విస్మృతింబొందం బాడియే.” 

“నన్ను వివాహమై నహుషనందన! యీలలితాంగి6 దొట్టి యీ 

కన్నియ లందబున్‌ దివిజకన్యలతో నెన యైనవారు నీ 

కున్నతి. బ్రీతి సేయంగ, నృపోత్తమ! వాసవు6 బోలి లీలతో 

నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు నావుడున్‌.” (ఆది. 3. 160-161) 


దేవయాని మాటలకు యయాతి అభ్యంతరం చెప్పాడు. క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడటం 
ధర్మవిరుద్ధమని పేర్కొన్నాడు. దేవయాని తన వాదనను వీడలేదు. 'సకలలోకపూజ్యు డైన శుక్రాచార్యుడు ఈ వివాహాన్ని 
అంగీకరిస్తే, నన్ను నీ దాన్నిగా స్వీకరిస్తావా?' అని దేవయాని యయాతిని అడిగింది. శుక్రాచార్యుడు ఇది ధర్మవిరుద్ధం కాదని 
చెప్పితే తన కభ్యంతరం లేదని యయాతి పేర్కొన్నాడు. దేవయాని వెంటనే శుక్రాచార్యుడిని పిలిపించింది. “తేజోమూర్తి అయిన 
శుక్రుడు వారి ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. అందరూ ఆ మునికి నమస్కరించారు. 


దేవయాని శుక్రాచార్యుడితో ఇట్లా అన్నది: “ఈ యయాతి మహారాజు నన్ను నూతినుండి వెలికి తీస్తున్నప్పుడే నా 
కరగ్రహణం చేశాడు. అందువలన ఆయన ఈ జన్మకు నాకు భర్త అయినాడు. ఒకరు పట్టిన నా చేతిని మరొకరికి ఇవ్వటం 
న్యాయమా? కాబట్టి నాకు యయాతియే భర్త. మీ రంగీకరిస్తే నన్ను వివాహం చేసుకొంటానంటున్నాడు. నన్ను వివావాం 
చేసుకోవటంవలన యయాతికి ధర్మవిరోధం కలుగదని మీరు అనుగ్రహించాలి.” 


ఈ మాటలు విన్న శుక్రుడు పుత్రికావ్యామోహంతో ఆమె వివాహాన్ని సమర్దించటానికి పూనుకొన్నాడు. అపక్రమదోషం 
లేకుండా వర మిచ్చాడు. వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. దేవయానితో పాటు సహస్రకన్యా పరివృత అయిన శర్మిష్టను 
అరణంగా అందించాడు. వారందరికీ అన్నపాన భూషణాది సౌకర్యాలను యయాతి కల్పించాలనీ, శర్మిష్టతో కలిసి శయనించటం 


పరిహరించాలనీ ఆజ్ఞాపించాడు. 


యయాతి దేవయానినీ, శర్మిష్టనూ, కన్యాసహస్రాన్నీ వెంట తీసికొని నిజనగరానికి వెళ్ళాడు. దేవయానిని అంతః 
పురంలో మహారాణిభవనంలో ఉంచాడు. ఆమెఅనుమతితో శర్మిష్టను అశోక వన సమీపంలోని ఒక గృహంలో నివాసముంచాడు. 
దేవయాని యందు యయాతి యదు, తుర్వసులనే ఇద్దరు కుమారులను సంతతిగా పొందాడు. 


పీర్రిక్ర-27 


దేవయాని అహంకారవతి. తా ననుకొన్న పని ఏ విధంగానైనా సాధించుకొనే గండ్రగొండి. తన మనసు కచుడిమీదనే 
లగ్నమైనది కాబట్టి అతడే తన భర్త అని మొదట వాదించింది. అతడు ధర్మాన్ని చూపి ఆమెవలపు అధర్మమని నిరూపించేసరికి 
పడగచితికిన పాము తోకతో కాటేసినట్లు కచుడిని శపించి పగ దీర్చుకొన్నది. (పేమ త్యాగాన్ని, సహనాన్ని కోరుతుంది కాని 
పగనూ శాపాలనూ రెచ్చగొట్టదు. దేవయాని స్వార్థపరురాలైన అహంకార ప్రణయిని. ఆమె స్వార్థంముందు పితృభక్తి, రాజభక్తి, 
స్నేహానురక్తి. భర్శరాగప్రవృత్తి అన్నీ దాసోతల హ మనవలసిందే. 


యయాతి ధర్మపాలకుడైన ప్రభువు. రక్షించుమని కోరిన దేవయానిని బావినుండి పైకి తీసి కాపాడాడు. తన ధర్మం 
తాను నిర్వహించినట్టు నిజపురికి తిరిగి వెళ్ళాడు. దేవయానిసౌందర్యంమీద అతడు చూపు నిలుపలేదు - అది అతని ధర్మ 
ప్రవృత్తికి చక్కని నిదర్శనం. దేవయాని యయాతిని వివాహం ఆడటానికి “పాణిగ్రహణం” అనే - ఒక పారిభాషిక పదం 
ఎన్నుకొన్నది. చేయి చేయి కలిసింది కాబట్టి యయాతితో తనకు పెళ్లిపోయిందని వాదించింది. అది వితండవాదం అనటానికి 
వీలులేదు కాని 'సమయానుకూలవాదం' అనవచ్చును. దాని నొకధర్మంగా ప్రతిపాదించింది. ఆమె చూపించిన ఆ ధర్మం 
అధర్మం అని భావిస్తున్న యయాతికి శుక్రాచార్యుడిచేత అది ధర్మమని చెప్పించి ఒప్పించాలనే ప్రయత్నం చేసింది. తండ్రిని 
తన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడుమని కోరింది. ఆ వివాహంలో ఉన్న అపక్రమదోషాన్ని శుక్రాచార్యుడు శాస్తసమ్మతంగా 
సమర్థించలేక పోయాడు కాని, ఆ వివాహం వలన అటువంటి దోషం యయాతికి కలుగకుండా ఉండేట్లు వరమిచ్చి ఊరకున్నాడు. 
శుక్రాచార్యునిమీద దేవయాని తీవ్రప్రవృత్తిప్రభావం ఎంత బలంగా ఉండేదో ఆ సన్నివేశంవలన తెలుస్తున్నది. 


శుక్రాచార్యుడు శర్మిష్టను సహస్రకన్యా సమేతంగా యయాతినగరానికి పంపాడు. కాని, మహారాణి అయిన దేవయానికి 
కలిగే శయనసౌఖ్యం మాత్రం ఆమెకు కలుగకూడదని శాసించాడు. ఈ మాటలు అంటున్నప్పుడు శుక్రుడు దేవయానితండ్రిగా 
కనపడతాడే కాని స్వతంత్రవ్యక్తిత్వంతో భాసించడు. పుట్టింట్లో తన తండ్రిని తన చుట్టూ త్రిప్పుకొన్న దేవయాని, అంతఃపురంలో 
యయాతిని కూడా తన చుట్టూ రంగులరాట్నంవలె త్రిప్పుకోవాలనే ప్రయత్నం చేసింది. భర్తకు తనకు తాను సమర్ప్చించుకోవటానికి 
బదులు భర్తయే తనకు సమర్పితం కావాలని కోరుకొన్నది. పరస్పరానురాగబద్ధమైన ప్రణయంగా కాక దేవయాని అహంకారాగ్నికి 
ఆహుతి అర్పిస్తున్న సవనక్రియగా యయాతి సంసారాన్ని మార్చివేసింది. యయాతితో కలిసిఉన్న అనుక్షణం దేవయాని తాను 
శుక్రాచార్యుని వుత్రికనని జ్ఞాపకం చేస్తున్నట్లుండేది. ఆమెపట్ల అపరాధం జరిగితే పైన శుక్రాచార్యుడు ఉన్నాడని 
భయపెడుతున్నట్లుగా ఉండేది. ఆభిజాత్యంరీత్యా కూడా యయాతికంటె తానే ఉన్నతమైనదాననని జాత్యహంకారాన్ని 
ప్రదర్శించుకొంటుండేది. 


గార్హస్థ్యథధర్మం సతీపతుల అద్వైత ప్రణయ సిద్ధికి ఫలరూపం కావాలి కాని అహంకారాల అనంత సంఘర్షణలకు 
రణరంగం కారాదు. ఒకరిలో ఒకరు కరిగి జాలువారుతున్నట్ట్లు ఉండాలి కాని ఒకరికై ఒకరు జాగరణ చేస్తున్నట్టు ఉండకూడదు. 
దేవయాని గార్హస్థ్యధర్మం ఉండకూడని విధంగా సాగింది. అందువలన కొడుకులు పుట్టినా, ధర్మం క్రమంగా కొడిగట్టటం 
మొదలయింది. యయాతికి ఆత్మతృప్తి లేదు. సంసారంవలన ఏ అమృతాన్ని కోరుకొన్నాడో అది అతనికి లభించలేదు. అతని 
గార్హస్థ్యధర్మంలో దేవయాని బడబాగ్నిలా ప్రజ్వలించింది. క్రమంగా మృతిచెందుతున్న మానసిక గార్హస్థ్య ధర్మం యయాతిలో 
మరలా పునర్జీవింపచేసిన శక్తి శర్మిష్ట. శర్మిష్ట యౌవనవతి అయింది. అనన్యసామాన్య మైన సౌందర్యంతో వెలిగిపోతున్నది. ఆ 
వయసులో పతిని పొంది సుతులను పడసి సుఖించాలని ప్రతి యువతీ కోరుకొంటుంది. ఆమెకు అంతరాంతరాలలో అటువంటి 
గాఢమైన అనురాగం ఉండేది. దేవయాని ఏ విధంగా యయాతిని కోరి వరించి సాధించుకొన్నదో అట్లాగే తానూ ఆ మహారాజును 
పొందాలని ఆశపడుతూ ఉండేది. అదృష్టవశాత్తు ఒకనాడు యయాతి అశోకవనవిహారానికి ఆవైపు వచ్చాడు. ఒంటరిగా ఉన్న 
శర్మిష్టను చూచాడు. ఆమెయందు ప్రసన్నచిత్తు డయ్యాడు. ఆమె వినయ సంభ్రమాలతో రాజుకు నమస్కరించింది. తగిన 
సమయం దొరికిందని ఆ రాజుతో ఇట్లా మాట్లాడింది: 


పీరిక-28 


“నీలగళోపమాన! కమనీయగుణోన్నతి( జెప్ప జాలు న 

న్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం 

బోలంగ భర్త వీవ; యిది భూనుత ధర్మపథంబు; నిక్కువం; 

బాలును దాసియున్‌ సుతుండు నన్నవి వాయని ధర్మముల్‌ మహిన్‌”. (ఆది. 3.174.) 


“ఆ దేవయానిని పరిగ్రహించినపుడే ఆమెతో అరణంగా వచ్చిన నేనుకూడా నీకు పరిగ్రహయోగ్యురాలినే కాబట్టి నీవు 
కరుణించి నన్ను కూడా నీ సతిగా స్వీకరించు మని ప్రార్థించింది. 


యయాతి శుక్రాచార్యుడు విధించిన నియమాన్ని పేర్కొంటూ “ఆ మహాముని మాటలకు నే నంగీకరించాను. ఇప్పుడు 
నేను అబద్ధమాడలేను' అన్నాడు శర్మిష్టతో. అప్పుడు శర్మిష్ట ఒక ఆపద్ధర్మాన్ని జ్ఞాపకం చేసింది. “ప్రాణంమీదకు వచ్చినపుడు, 
సర్వసంపద అపహరింపబడేటప్పుడు, విప్రవధ జరిగేటప్పుడు, వధూజనసంగమ సమయంలోనూ, వివాహ సమయాలలోనూ 
అసత్యమాడినా, ఆదోష ముండదని మునివచనప్రమాణం ఉన్నది. నీవు వివాహసమయంలో ఈ నియమానికి అంగీకరించావు. 
కాబట్టి నీకు అసత్యదోషం కలుగదు అని నచ్చచెప్పింది. యయాతి శర్మిష్టకు అనుకూలుడై, ఆమె అభిమతాన్ని అంగీకరించాడు. 
అతనివలన ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. దేవయానికి ఆ సంగతి తెలిసి, శర్మిష్ట దగ్గరకు వచ్చి సంతానలబ్దికి కారణం 
అడిగింది. శర్మిష్ట, ఒక మహాముని వరం వలన పుత్రుడు జన్మించాడని పేర్కొన్నది. దేవయాని నిజనివాసానికి వెళ్ళిపోయింది. 
ఆ తరువాత యయాతి శర్మిష్టయందు అనురక్తుడై వ్యవహరించాడు. వారిద్దరికీ ముగ్గురు కొడుకులు పుట్టారు. ద్రుహ్యుడు 
(ద్రుహ్వి), అనువు, పూరుడు - వారి పేర్లు. 


ఒకనాడు ఆ ముగ్గురు కొడుకులు కలిసి త్రేతాగ్నులవలె ఆడుకొంటున్నారు. ఆ సమీపంలో యయాతి మహారాజు 
కూర్చున్నాడు. దేవయాని ఆ ప్రదేశానికి వచ్చింది. యయాతి ప్రతిరూపాలుగా ఉన్న ఆ కుమారులను చూచింది. వా రెవ్వరని 
యయాతిని ప్రశ్నించింది. అతడు మారు మాట్లాడలేదు. దేవయాని ఆ బిడ్డలను అడిగింది. శర్మిష్టాా యయాతులు తము 
తల్లిదండ్రులని చెప్పారు. తనకు తెలియకుండ యయాతి శర్మిష్ట వలన సంతానాన్ని పొందటం తెలిసికొని కోపదుఃఖతాడిత యై 
శుక్రాచార్యుని ఆశ్రమానికి హుటాహుటిగా బయలుదేరింది. తండ్రిపాదాలమీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. యయాతి 
కూడా ఆమె వెంట శుక్రాచార్యుని ఆశ్రమానికి చేరుకొన్నాడు. దేవయాని గద్గదకంఠంతో, ఇచ్చినమాటను తప్పి యయాతి 
శర్మిషయందు ముగ్గురు కొడుకులను పొందిన కథనంతా తండ్రికి వివరించి, యయాతి తనకు తీరని అవమానం చేశాడని 
మొరపెట్టుకొన్నది. శుక్రుడు యయాతి మాటను వినే ఓపికను గాని, తీరికనుగాని ప్రకటించలేదు. తన ప్రియమైన పుత్రికకు 
యౌవనగర్వంతో రాగాంధుడై యయాతి అప్రియం చేశాడు కాబట్టి అతడు జరాభారపీడితుడు కావాలని శపించాడు. 


యయాతి వినయంతో ఇట్లా అన్నాడు: 'బుతుమతి అయి పుత్రార్థం పతిని కోరితే భార్యకు ప్రతికూలుడై బుతు 
విఫలత్వం చేస్తే అతనికి భ్రూణహత్యాదోషం వస్తుందని పండితు లంటారు. దానికి భయపడి శర్మిష్టా ప్రార్థనాన్ని అంగీకరించి, 
క్రమంగా ఆమెయందు సంతానాన్ని పొందాను. దీనికి మీవంటి దివ్యమునీంద్రులు కోపగించటం, శపించటం న్యాయమా? 
నాకు దేవయానియందు కూడా విషయోపభోగవిరక్తి ఇంకా కలుగ లేదు. మీ శాపం వలన కలిగే జరాభారం నాకే కాదు. మీ 
కుమార్తెకు కూడా దుఃఖదాయకమే. కాబట్టి ఈ శాపాన్ని మీరు నివారించాలి” అని ప్రార్థించాడు. 


శుక్రుడు యయాతి ప్రార్థనకు కరగిపోయాడు. శాపోపసంహారాన్ని సూచించాడు. శాపంవలన కలిగిన జరాభారాన్ని 
యయాతికొడుకులలో ఎవరైనా ధరిస్తే, అతని యౌవనాన్ని గ్రహించి యయాతి విషయోపభోగాలనూ, రాజసుఖాలనూ 
పొందవచ్చుననీ, భోగ తృప్తిని పొందిన తరువాత యయాతి, జరాభారాన్ని తీసికొని తన కొడుకు యౌవనాన్ని తిరిగి ఇవ్వవచ్చుననీ, 


పీర్రిక-29 


యయాతిముసలితనాన్ని ఆ విధంగా భరించిన పుత్రుడు ఆయన తరువాత రాజ్యానికి అర్హుడౌతాడనీ, వంశకర్తకూడా అవుతాడనీ 
శుక్రుడు ఆదేశించాడు. యయాతి దేవయానీ సహితుడై తన పురానికి తిరిగివచ్చాడు. 


శుక్రుని శాపం వర్తించింది. యయాతి జరాభారాన్ని తాల్పాడు. కొడుకులను పిలిపించి క్రమంగా అందరినీ జరాభారాన్ని 
తీసికొని యౌవనాన్ని ఇమ్మని అడిగాడు. ఒక్క పూరుడు తప్ప మిగతావారంతా ముక్తకంఠంతో యయాతికోర్కెను త్రోసిరాజన్నారు. 
“విధివశాత్తు కలిగిన రోగాన్ని కాని, ముసలితనాన్ని కాని ఎవరైనా భరిస్తారు కాని, తెలిసి తెలిసి ఎవరైనా జరాభారాన్ని తలమీద 
వేసికొంటారా? తల నరసిన తరువాత సాక్షాత్తు మన్మథుడినైనా తరుణులు దరికి చేరనివ్వరు. ముసలితనంతో క్రుంగిపోయిన 
సాక్షాత్తు కుబేరుడినైనా అభీష్టభోగాలకు బాహ్యునిగానే భావిస్తారు. అని తండ్రిమాటను మొదటి నలుగురు కొడుకులూ 
తిరస్కరించారు. అందుకు యయాతికి కోపం వచ్చింది. యదువంశంవారు రాజ్యానికి అయోగ్యులని శపించాడు. తుర్వసు 
వంశం వారు ధర్మాధర్మ విచక్షణారహితు లైన కిరాతకులకు రాజు లవుతారని శపించాడు. ద్రుహ్యు వంశంవారిని జలప్రాయమైన 
అరణ్య ప్రదేశాలకు రాజులయ్యేటట్లు శపించాడు. అనువువంశంవారిని అల్పాయుష్కులుగా తనువు చాలించేటట్లు శపించాడు. 


వంశకర్త పూరు మహారాజు 


చివరకు శర్మిష్టమూడవకొడుకు పూరుడు తండ్రిని దర్శించాడు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని కీర్తించాడు. తను 
విచ్చిన తల్లిదండ్రులకు తను విచ్చుకోవటం తనయుల సుకృతమని పేర్కొన్నాడు. తన యౌవనాన్ని తండ్రికోసం త్యాగమూర్తిగా 
దానం చేశాడు. యయాతి అతని యౌవనంతో సహస్రవర్షాలు అభిమతసుఖాలు అనుభవించి తృప్పుడై, పూరుని యౌవనాన్ని 
తిరిగి ఇచ్చి తన జరాభారాన్ని తాను స్వీకరించి పూరునకు పట్టాభిషేకం చేసి వంశకర్తగా వెలుగొందే మహత్తును కల్పించాడు. 
పూరుని త్యాగమే యయాతి గార్హస్థ్యథర్మానికీ, గార్హన్థ్య ధర్మంలో ముఖ్యమైన పుత్రధర్మానికీ త్యాగగుణంవలన కలిగే 
అమృత త్వసిద్ధికీ మూలకారణ మౌతున్నదని స్పష్టమౌతున్నది. 


“'త్యాగేనైకే అమృతత్వ మానశుః-' అనే ఉపనిషత్‌ వేదసూక్తికి పూరుమహారాజుచరిత్రం ఉన్నతమైన ఉదాహరణం. 
మానవులు గార్భస్థ్యధర్మంలో త్యాగంవలననే అమృతత్వాన్ని సాధించగలుగుతా రన్నది వంశకర్తయైన పూరుడు ప్రబోధిస్తున్నాడు. 


గార్హస్థ్య ధర్మ పీఠానికి నాలుగు పాదా లున్నాయి. ఒకటి - యజమాని లేదా గృహస్థుడు; రెండు - ఇల్లాలు లేదా 
గృహిణి; మూడు - పుత్రుడు లేదా సంతానం; నాలుగు- ధర్మం. ఇది సత్య ధర్మ త్యాగ శాంతి మేమ అహింసాది భేదాలతో ఎన్నో 
రకాలుగా భాసించవచ్చు. వాటన్నింటిలో త్యాగరూపధర్మంవలన అమృతత్వసిద్ధి సత్వరంగా లభిస్తుంది. 


యయాతి కథలో మానవలోకం అమృతత్వాన్ని గురించి దర్శింప వలసిన మార్గం సూచింపబడింది. దానవులకు 
శరీరం ముఖ్యం; చనిపోయిన శరీరం మరలా బ్రతకటం ముఖ్యం. బ్రతకటంమీద ఉన్న ఊనిక ఎట్టా బ్రతకాలి అన్న జీవన 
విధానం మీద లేదు అసురులకు. మానవునికి ముఖ్యం - ఎలా చచ్చా డన్నది కాదు, ఎలా జీవితాన్ని సాగించా డన్నది. మనిషి 
చనిపోయినా అతడిని బ్రతికించేది ధర్మం. అందులోనూ శ్రేష్టమైన ధర్మం త్యాగం. అందువలన మానవజీవితంలో మరణాన్ని 
భౌతికంగా జయించే పద్ధతికంటె ధార్మికంగా జయించే పద్ధతికి ప్రాముఖ్యం ఏర్పడింది. 


మానవ జీవితంలో మృత్యు వొక అనివార్యవాస్తవం. కాని, చనిపోయే దేహం నిర్వహించే ధర్మం అజరామరం. దానిని 
సాధించటమే మానవ జీవన గమ్యం. దేవయాని వివాహధర్మాన్ని భౌతికధర్మంగా గ్రహించింది. అందువలన ఆమె శరీర సుఖం 
భర్త ముసలితనంతో మృగ్యమయే పరిస్థితి ఏర్పడింది. ఆమె తన గృహాన్ని అహంకారంతో కూలగొట్టుకొన్నది; కోవంతో 
బుగ్గిచేసికొన్నది. ఆమెకు స్వార్థం తప్ప పరార్థం లేదు. పరమార్థం ఆమెకు తెలియదు. ఇటువంటి ప్రవృత్తి గల యిల్లాలు 
గార్హస్థ్యధర్మాన్ని చంపగలదు. 


పీరిక-30 


అయితే, శర్మిష్ట ప్రేమతో, తనను తాను భర్తకు సమర్పించుకొనటంతో; ధర్మంతో గార్హస్థ్యధర్మానికి మరలా ప్రాణం 
పోనింది.యయాతి దేవయానివలన యజమానిగా మృతటప్రాయుడయోడు; శర్మిష్ట వలన మరల యజమానిగా 
పునరుజ్జీవితుడైనాడు. గృహిణీత్వం దేవయానివలన ప్రాణచైతన్యాన్ని కోల్పోయింది; శర్మిష్టవలన పంచప్రాణాలతో పల్లవించింది. 
దేవయాని కొడుకులు తల్లిదండ్రులపట్ల భౌతికధర్మం పచరించేవారు. శర్మిష్ట కొడుకులలో చివరివాడు పుత్రధర్మాన్ని రక్షించినవాడు. 
గార్హస్థ్య ధర్మంలో మూడవ పాదం సంతానం. అది యదువు మొదలైనవారిలో నిర్వీర్యమై పోయింది; పూరునిలో పునర్జన్మ 
ఎత్తింది. పూరుని ధర్మం త్యాగం. త్యాగమే యయాతి గార్హస్థ్య ధర్మానికి అమృత త్వసిద్ధి నిచ్చింది. దానికి ఫలంగా పూరునికి 
సామ్రాజ్యంతోపాటు, వంశకర్త అయ్యే యోగ్యత కలిగింది. 


శకుంతలాదుష్యంతుల వృత్తాంతం 


భరతుడు శకుంతలా దుష్యంతుల పుత్రుడు. యయాతి కథలో గార్హస్ట్యధర్మం ఒక గృహిణి చేత మూర్చితమైతే, 
మరొక గృహిణి పునరుద్ధరించిన కథ చిత్రింపబడింది. అందుకు యయాతి కూడా ఒక బలమైన హేతువైనాడు; దోహదశక్తిగా 
నిలిచాడు. వారిరువురి ప్రయత్నాలు విఫలమైనప్పుడు వారి గార్హస్థ్యధర్మాన్ని నిలిపింది పుత్రుడైన పూరుడు. 


దుష్యంతుని చరిత్ర యయాతి చరిత్రకంటె ఒక అడుగు ముందుకు వేసింది. దుష్యంతుడు గాంధర్వ వివాహధర్మంతో 
శకుంతలను వివాహమాడాడు. ఆమెను అంతఃపురానికి తీసికొనిపోతానని మాట ఇచ్చాడు. కాని, మాట తప్పాడు, శకుంతల 
భర్త ఎదుటకు పుత్రునితో కలిసి వచ్చింది. అత డామెను భార్యగా గుర్తించలేదు. దానితో వివాహధర్మంతోపాటు, సత్యం కూడా 
కుప్పకూలిపోయింది. శకుంతల గార్హనస్య్య ధర్మంలో యజమానికి, భార్యకు, సుతునికి, సత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని భర్తకు 
నిండుకొలువులో వివరించి చెప్పింది. దుష్యంతుడు ఆమె మాటలను పెడచెవిని పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి నిజం బైట 
పెట్టింది. అపవాదభీతితో అబద్ధమాడానని దుష్యంతుడు నిండుసభలో అంగీకరించి, శకుంతలను పట్టమహిషిగా స్వీకరించి, 
భరతుడికి యౌవరాజ్యాభిషేకం చేశాడు. 


గార్హస్థ్య ధర్మం నాలుగు పాదాలతో నడవాలంటే ఆ ధర్మాన్ని నిర్వహించే వారికి అంతఃకరణశుద్ది ఉండాలని దుష్యంతుడి 
కథ బోధిస్తుంది. చిత్తశుద్ది లేకపోతే సత్యం ప్రకటితం కాదు; సత్యం నిలువకపోతే సంసార వ్యవస్థ అస్తవ్యస్త మౌతుంది. ఇల్లాలికి 
అన్యాయం జరుగుతుంది; పుత్రునికి అస్తిత్వం లేకుండా పోతుంది. యజమాని అసత్యదోషంతో అంతరించి పోతాడు. కాబట్టి 
గార్హస్థ్య ధర్మానికి అమృతత్వం కలిగించేది సత్యధర్మనిరతి అన్న సత్యాన్ని సర్వాంగసమృద్దంగా చాటే ఆఖ్యానకం శకుంతలా 
దుష్యంతుల వృత్తాంతం. 


దుష్యంత మహారాజు కథను దుష్యంతోపాఖ్యానమనీ, శకుంతలోపాఖ్యానమనీ పిలుస్తూ ఉంటారు. ఆ రెండు పేర్లూ 
ఆ కథకు సార్గకాలే. 


ఆ కథలో ఆ రెండు పాత్రలకూ ప్రాధాన్యం ఉన్నది. దుష్యంతుడు లౌకిక ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. శకుంతల 
ఆత్మ ధర్మానికి ప్రతీకగా నిలబడుతుంది. అతడు ఒక అవస్థలో చిక్కుకొన్న వ్యక్తి. స్వీయధర్మాన్ని రక్షించుకోటానికి యత్నిస్తాడు. 
ఆమె గార్హస్థ్య వ్యవస్థా ధర్మాన్ని పరిరక్షించుకోటానికి ప్రయత్నిస్తుంది. వ్యక్తిధర్మం లోకాపవాద భీతితో వ్యవ స్థాధర్మాన్నీ గార్హస్థ్య 
ధర్మాన్నీ నిరాకరిస్తే ఏర్పడే ధర్మసంకటస్థితిని చిత్రించేది ఈ కథ. ధర్మసంకటాన్ని కలిగించేది లౌకికవ్యవస్థకు అధిపతి అయిన 
దుష్యంత మహారాజు. ధర్మస్థితి నిలుపుకొనేది “ధర్మో రక్షతి రక్షితః” అనే సత్యాన్ని కాపాడిన శకుంతల. 


ఈ కథలోనిది ధర్మ సమస్య. రాజు వర్ణాశ్రమ ధర్మ రక్షకుడు. క్షత్రియ ధర్మోచితంగా రాజ్యాన్ని బాహుబలంతో 
పాలిస్తున్నాడు. అతడు వేటకు పోవటం కూడా క్షత్రియ ధర్మమె. అరణ్యంలో మహర్షిని దర్శించడానికి ఒంటరిగా వెళ్ళటం 


పీరిక-31 


అతని రాజోచిత ధర్మమే. ఆశ్రమంలో శకుంతల కనబడుతుంది. ఆమె యందు అతని మనసు లగ్నమౌతుంది. ఆమె ముని 
కన్య అయితే తనకు వివాహయోగ్యురాలు కాదు కదా అని భావించడం కూడా అతని వర్ణ ధర్మ రక్షణ చిత్త ప్రవృత్తియే. 
శకుంతల మేనకా విశ్వామిత్రుల పుత్రిక అని తెలిసిన తరువాత ఆమెను వివాహమాడ నిశ్చయించటం కూడా వర్ణ ధర్మమే. 
గాంధర్వ విధిని శకుంతలను చేపట్టటం కూడా క్షత్రియ ధర్మమే. ఆమెకు పుట్టిన పుత్రుడికి యౌవరాజ్య పట్టాభిషేకం చేస్తానని 
అతడు మాట ఇవ్వటం కూడా క్షత్రియ ధర్మమే. అయితే, గాంధర్వ వివాహంలో కర్తలు ఫల భోక్తలు భార్యాభర్తలే. 


దుష్యంతుడు మొదట వ్యక్తి, ఆపై రాజు, ఆ తరువాత శకుంతలాపతి, ఆపై ఆమెకుమారుని తన వారసునిగా 
ప్రకటించిన తండ్రి. ఈ నాలుగు అవస్థల నడుమ సంఘర్షణ రాకుండ చూచుకోవలసిన బాధ్యత ఆయన కున్నది. గాంధర్వ 
వివాహ ధర్మాన్ని రక్షించి శకుంతల వివాహాన్ని రహస్యంగా, అమంత్రకంగా చేసికొన్న సత్యాన్ని ప్రజలముందు, అమాత్యులముందు 
ప్రకటించవలసిన బాధ్యత అతని కున్నది. కాని, లోకాపవాదభీతిచేత ఆ ధర్మాన్ని నిర్వహించలేక పోయాడు. అతని వర్తనం 
ధర్మసంకటాన్ని, ధర్మగ్గానిని కలిగించే స్థితిని కల్పించింది. దానిని శకుంతల భక్తి వారించింది. ఆకాశవాణి సత్యాన్ని ప్రకటించి, 
ధర్మాన్ని రక్షించి, గార్హస్థ్య ధర్మవ్యవస్థను భూతలంమీద నిలిపింది. 


ఈ ఉపాఖ్యానతత్త్వం లౌకికధర్మం ఆత్మధర్మాన్ని ఆదరించినప్పుడే సత్యం నిలుస్తుందని బోధిస్తున్నది. ఆ మహార్థాన్ని 
చెప్పడానికి అనువుగా కథ నడుస్తుంది. ఎలాగంటే - 


(అ) కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని తరుణంలోనే దుష్యంతుడు శకుంతలను గాంధర్వవిధిని వివాహమాడి, ఆ తరువాత 
అమాత్యులను మహర్షివద్దకు పంపి ఆమెను అంతఃపురానికి రప్పించుకొంటానని ఊరట పలికి వెడలిపోయి మిన్నకున్నాడు. 
దుష్యంతుడు మాట నిలువ బెట్టుకొనే కనీసప్రయత్నం చేయలేదు. అతడు వంచనకు పాల్పడ్డాడని స్పష్టమౌతుంది. 


(ఆ) కణ్వుడు జరిగినదంతా దివ్యదృష్టితో చూచి వివాహం ధర్మబద్ధమైనదని అంగీకరించి, కూతురు కోరిన వరా లిచ్చి 
ఆమె యోగక్షేమాలను చూస్తాడు. వంశకర్త అయిన భరతుడు పుట్టి, సర్వదమనుడుగా పెరిగి, యౌవరాజ్యపట్టాభిషేకయోగ్యత 
వచ్చేంతవరకు కణ్వమహర్షి ఆశ్రమంలో శిక్షణ పొందుతాడు. కణ్వుడు దాదాపు రెండు దశాబ్దాలు నిశ్శబ్దంగా ఉండి చేసిన పని 
అపూర్వం. దుష్యంతుడి వంటి బలం భరతుడు పుట్టుకతో తెచ్చుకొన్న గుణం. కాని, జీవితమంతా యజ్ఞదీక్షలతో గడిపే 
వంశకర్త సంస్కారం భరతుడు కణ్వమహర్షి శిక్షణలో 'పెంచుకొన్న గుణం. దుష్యంతుని వారసునిలో లౌకికధర్మంకంటె ఆత్మ 


ధర్మం బలంగా ప్రతిష్థాపింపబడింది. 


(ఇ) ఈ ఉపాఖ్యానంలో భరతుడు నిశ్శబ్ద పాత్ర. తల్లితో కలసి హస్తినాపురం చేరి నిండుసభలో దుష్యంతుడిని దర్శిస్తాడు. 
తల్లిదండ్రుల నడుమ జరిగిన సంభాషణ వింటాడు. తల్లిని తండ్రి నిరాకరిస్తున్నా తనను పుత్రునిగా మన్నించక పోయినా 
భరతుడు కోపాన్ని ప్రకటించడు; పల్లెత్తి మాటాడడు. తనకు రావలసిన యౌవరాజ్య పట్టాభిషేకం సంగతి పట్టించుకోడు. అవు 
వెంట లేగదూడవలె తల్లి వెంట నడుస్తాడు. ఈ సహనం, ఈ శాంతి కణ్వసంస్కృతి; విరుద్ద సత్వాల నడుమ గూడ స్నేహ 
శాంతులను దర్శించగల ఆశ్రమ సంస్కృతి. నన్నయ ఈ అంశాలన్నీ చెప్పకుండానే చెప్పినట్లు కథ నడిపాడు. 


(ఈ) గార్హన్థ్యాశ్రమంలోని స్రీవ్యక్తిత్వానికి సజీవరూపకల్పన శకుంతల. గాంధర్వ వివాహ పద్దతి ననుసరించి శకుంతల 
దుష్యంతుడిని వివాహమాడింది. తాను కులసతి అయింది. కణ్వు డామె వివాహాన్ని మన్నించాడు. కణ్వాశ్రమ సంస్కృతిలో 
ఆమె కులసతివ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా సాధించింది. గార్హస్థ్య ధర్మానికి భార్య, భర్త, సంతానం, సత్యం అనేవి నాల్గు స్తంభాలుగా 
నిలబడాలని, వాటిమీద ఆ వ్యవస్థ పదిలంగా నిలవాలని ఆమె నేర్చుకొన్నది. దానినే ఆచరించింది. దుష్యంతుడి సభలో 


పీర్రిక-32 


దానినే బోధించింది. భార్య 'గృహనీతి విద్యకు ఆచార్యకము'” అనే సూక్తికి ఆమెయే ఆదర్శంగా నిలిచింది. సత్య ప్రాతిపదిక లేని 
సంసారం నిస్సారమని దుష్యంతుని వర్తనం బుజువు చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు కుప్పగూలిపోయే పరిస్థితి యేర్పడింది. 
కాని, ఆమె దైవభక్తురాలు కావటంచేత భగవంతునిపై భారం వేసి ప్రార్థించింది. ఆకాశవాణి నిజం చెప్పి ఆమె గార్హస్థ్యధర్మాన్ని 
నిలిపింది. భారతదేశంలో గార్హస్థ్యధర్మం స్రీలవలననే ప్రధానంగా రక్షించబడుతుందన్న విశ్వాసాన్ని వాస్తవం చేసింది శకుంతల. 


గృహస్థాశ్రమంలో ప్రీ భార్యగా, తల్లిగా తనయగా, ఉపాధ్యాయినిగా, వివేకవతిగా, ధర్మోద్దారకురాలుగా వివిధ 
భూమికలను నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటుంది. అంతఃపురానికి పిలిపించుకొంటానని ఊరడింపు మాటలు పలికి 
రాజధాని కేగి తిరిగి చూడని భర్తను పల్లెత్తు మాట కూడా అనకుండా ధర్మబుద్ధితో పుట్టింట నిలిచింది శకుంతల. పుట్టింట 
తండ్రి ఆనతిని జవదాటక జీవితం సాగించింది. తండ్రి అత్తవారింటికి పంపితే వెల్లింది. నిండుసభలో దుష్యంతుని యెదుట 
గార్హస్థ్య ధర్మం నిలువబడే నాలుగు స్తంభాలను గురించి గంభీరంగా ధర్మోపన్యాసం చేసి తనసతీత్వాన్ని తన మాతృత్వాన్ని 
సమర్థించుకొని దుష్యంతుని వతిత్వాన్ని సత్యంతో ప్రకటించుకొమ్మని హెచ్చరించింది. కణ్వమహర్షికుమార్తె ధర్మబోధ 
చేసినట్టుంటుంది ఆమె ధర్మబోధ. ఆశ్రమ సంస్కృతి నాగరక కుహనా సంస్కృతిని మందలిస్తున్నట్లుంటుంది. వ్యాసుడు 
శకుంతల వాక్యాలలో ధ్వనిస్తాడు. బుషి వంటి నన్నయ ఆమె మాటలలో నానారుచిరార్థ సూక్తి నిధిగా దర్శనమిస్తాడు. పఠిత 
ఆమె పాత్రలో పరవశించి ఉపదేశాన్ని పొందుతాడు. శకుంతల నిజంగా భరతమాత! 


వంశకర్త భరతుడు 


భరతుడు విశాలరాజ్యాన్ని పాలించాడు. అనేక యాగాలు చేసి భూరిదక్షిణలతో భూసురులను సంతోషపెట్టాడు. ఇది 
ఈ వంశకర్త విశిష్ట లక్షణం. ఈ గుణాన్ని ధర్మరాజు తన జీవితంలో పండించుకొన్నాడు. చక్రవర్తి చేయ గలిగిన రాజసూయ 
యాగాన్ని, అశ్వమేధ యాగాన్ని చేసి తన ప్రభుత్వాన్ని యజ్ఞదీక్షలతోనే గడిపాడు. లౌకికధర్మంలో కూడా ఆత్మధర్మం 
ఆవిషృతమయేటట్లు జీవితయాత్ర సాగించి ఆదర్శవంతుడైన- ఇతిహాసనాయకు డయ్యాడు. భరతుడిశీలం ధర్మరాజులో 
ప్రతిఫలించింది. ఇది ధ్వనింపజేయటమే ఉపాఖ్యానానికీ, ఆఖ్యానానికీ ఉన్న సంబంధం. 


మహాభారతంలో పాండవులు అక్షరాలా పౌరవులనీ, భరతవంశీయులనీ అనిపించుకొన్నారు. పాండవులు గార్హన్థ్యధర్మాన్నీ, 
క్షత్రియ ధర్మాన్నీ, మానవ ధర్మాన్నీ, అసిధారావ్రతంగా రక్షించారు. ద్రౌపది గృహణీ ధర్మానికి పరిపూర్ణ ప్రతీకగా నిలిచింది. ఆమె 
అడుగడుగునా కౌరవాదులచేత అవమానాలు పొందినా ఆమెను రక్షించింది గార్హస్థ్య ధర్మం, గృహణీధర్మం, నత్యధర్మం. ఎన్ని 
ఇక్కట్టులు వచ్చినా ధర్మాన్ని ఆ దంపతులు వీడలేదు. వారి గార్హస్థ్య ధర్మానికి త్యాగం, సత్యం అనేవి రెండు చక్రాలు. ఒకటి 
పూరు మహారాజు నిల్చిన వంశధర్మం; మరొకటి భరతచక్రవర్తి నిలిపిన వంశధర్మం. ఆ రెండూ పాండవులలో పరిపూర్ణత 
చెందాయి; అమృత త్వసిద్ధిని సంపాదించాయి. 


వంశకర్త లైన కురు పాండు మహారాజులు 


కురు మహారాజు, పాండు మహారాజు చంద్రవంశంలో వంశకర్తలుగా ప్రసిద్ధి చెందిన మహావీరులు. విపుల రాజ్యాలను 
జయించి, గడించిన అపారసంపదను యజ్ఞయాగాదులలో ప్రజలకు పంచిపెట్టే వితరణరూప త్యాగగుణం కురుమహారాజుకు 
అమృతత్వసిద్దిని కలిగించింది. పాండవులు కూడా కురుమహారాజు సంప్రదాయాన్ని కాపాడారు. ధర్మజుడు రాజసూయయాగం, 
అశ్వమేధయాగం చేసి తన సార్వభౌమత్వాన్ని జీవితం తొలిదశలో, మలిదశలో కూడా ప్రతిష్థించుకొని, అపార ధనరాసులను 
వితరణంగా త్యాగంచేసి కీర్తి నార్జించి వంశకర్తల కీర్తికి పరిపూర్ణత్వాన్ని అమృతత్వాన్ని సాధించి పెట్టారు. 


పీరిక-33 


పాండు మహారాజు అపార బలపరాక్రమశాలి. దిగ్విజయపరంపరతో కురుభీష్మాది వీరులను మురిపించిన మహాయోద్ద. 
అతడెంత పరాక్రమవంతుడైనా ఆవంత అహంకారం లేనివాడు; గురుజనభక్తి ఆయన జన్మవ్రతం. కుటుంబంలో ఉన్న వారి 
నందరినీ చీలిపోకుండా ఒక్కటిగా అట్టి పెట్టాలన్న ఉదారాశయం కలవాడు. గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుని మనస్సు నొప్పింపక 
గౌరవించిన అనుంగుతమ్ముడు. గార్హస్థ్య ధర్మంలో వంశరక్షణమనే ఒక సంప్రదాయానికి ఆయన నారు వేసి నీరు పోసి 
రక్షించాడు. పాండవులు తండ్రి తమ కిచ్చిన ఈ వారసత్వాన్ని తమ జీవితంలో అసిధారావ్రతంలా పాటించారు. 


ధర్మజుడు వంశనాశనాన్ని కోరలేదు. శాంతిని ఆకాంక్షించాడు. శ్రీకృష్ణునిచేత ఆ పరమధర్మాన్ని కురుసభలో అందరికీ 
అందింపజేశాడు. కాని, వంశధర్మాన్ని మూలమట్టం చేసినవారు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. దానికి తగిన భలాన్ని వా 
రనుభవించారు. వంశకర్తలు నిర్మించిన త్యాగం, సత్యం, వితరణం, వంశరక్షణం అనే విశిష్ట ధర్మాల నన్నింటినీ మృతికి పాలు 
చేసి తాము మృత్యువు పాలైనారు ధృతరాష్ట్ర నందనులు. వాటి నన్నింటినీ రక్షించి వంశాన్నీ, వంశగౌరవాన్నీ, ధర్మాన్నీ పోషించి 
తాము అమృత త్వసిద్ధిని పొందారు పాండవులు. 


అందువలననే ధర్మజుడు సశరీరస్వర్గం పొందాడు. ఇది వంశకర్తలు ప్రవర్తిల్ల చేసిన ధర్మానికి ధర్మజుడు కల్పించిన 
అమృతత్వం. అమృతమైన ధర్మమే మానవుని అమృతత్వసాధనం! 


ఆఖ్యానకాలూ - ఉపాఖ్యానాలూ : ఆఖ్యానంతో అనుబంధాలూ 


కావ్యపరిభాషలో అఖ్యానమనీ, ఆఖ్యానకమనీ, ఉపాఖ్యానమనీ, అఖ్యాయిక అనీ లాక్షణికులు వేరువేరు అర్జాలలో 
వాడుతూ ఉంటారు. వాటిని ఇతిహాస ప్రక్రియాపరంగా సమన్వయించుకొని సమీక్షించుకోవాలి. 


ఇతిహాస మంటేనే పరంపరగా చెప్పబడే కథ. అందులో ప్రత్యక్షంగా ఒక కథకుడు శ్రోతలకు కథ చెప్పుతూ ఉంటాడు. 
కథకుడు ఆఖ్యాత. అతడు చెప్పే కథ ఆఖ్యానం. ఆఖ్యానానికి సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వవృత్త కథనమనీ, ప్రత్యుత్తరమనీ, 
భారతాది ఆర్షమహాకావ్యాలలో నడుమ వచ్చే కథావిశేష మనీ, కథ అనీ అర్థాలు ఇచ్చింది. ఆఖ్యానంకంటె చిన్నకథను ఆఖ్యానక 
మని పేర్కొన్నది. ఇతిహాసంలో ప్రధానకథ ఆఖ్యానం అనటం సమంజసం. ఆఖ్యానకం దాన్ని అనుసరించి అనుబంధంగా సాగే 
కథనంగా గ్రహించటం సముచితం. 


పురాణప్రక్రియకు సంబంధించిన పరిభాషలో “పంచాంగాని పురాణేషు ఆఖ్యానక మితి స్మృతమ్‌' (మత్స్యపురాణం-2-23). 
పురాణాలలోని సర్గ ప్రతిసర్గాదులకు సంబంధించిన కథనాలను ఆఖ్యానకం అంటారు. ఇతిహాసాలకు సంబంధించిన పరిభాషలో 
'స్వయందృష్టార్థకథనం ప్రాహు రాఖ్యానకం బుధాః” (శ్రీధరస్వామి విష్ణుపురాణటీక). స్వయంగా చూచిన చెప్పిన కథనాన్ని 
ఆఖ్యానక మంటారు. మహాభారతంలో ప్రధానకథ వ్యాసుడు చెప్పగా, అందులో జనమేజయాదులు అడిగిన ప్రశ్నలకు 
ప్రత్యుత్తరరూపంగా వైశంపాయనుడు స్వీయానుభవపూర్వకంగా చెప్పే కథలు ఆఖ్యానకాలు. నాయకులవెంట అనునాయకులు 
వర్తించేటట్లు ప్రధానకథనమైన ఆఖ్యానంతో కలిసి తత్పోషకంగా సాగీ అనుబంధ కథనాలను ఆఖ్యానకా లనవచ్చును. 


ఆఖ్యానకంకంటె భిన్నమైనది ఉపాఖ్యానం. “శుతస్యార్థస్య కథన ముపాఖ్యానం ప్రచక్షతే” (శ్రీధరస్వామి విష్ణుపురాణటీక). 
ఇతరులవలన విన్నదానిని చెప్పటం ఉపాఖ్యానం. ఉపాఖ్యానం స్వయంసమగ్రంగా ఉండి ప్రధానకథలో ఏదో ప్రయోజనాన్ని 
సాధించటానికి చెప్పబడుతుంది. రామాయణంలో రాముడు నాయకుడు. లక్ష్మణాదులు అనునాయకులు. వారిగాథలు రాముని 


పీరిక-34 


కథకు అనుబంధంగానే ఉంటాయి. వాటినిగురించి వివరాలన్నీ రామకథలో భాగంగానూ, పోషకంగానూ ఉంటాయి. 
రామాయణంలో ఉవనాయుకులు విభీషణ, నుగ్రీవాదులు, వారికథలు వారివి. కాని, అవి రాముకథతో ముడివడి 
స్వీయప్రయోజనాన్ని సాధించుకొంటూ ప్రధానకథాప్రయోజనాన్ని కూడా సాధించిపెట్టుతాయి. అట్లాగే ఆఖ్యానకాలు ఆఖ్యానానికి 
అంగాలై దానిని సమగ్రం చేస్తుంటాయి. వాటికి స్వతంత్రప్రతిపత్తి ఉండదు. ఉపాఖ్యానాలు స్వీయప్రయోజనంతోపాటు 
కథాప్రయోజనాలనుకూడా సాధించి పెట్టుతూ సహకరిస్తూ ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే - ఆఖ్యానానికి అండ (పాఠ్యం) 
వంటిది ఆఖ్యానకం ; దండ(ప్రాపు)వంటిది ఉపాఖ్యానం. ఈ రెండూ ఉంటేనే ఆఖ్యానం నిండుగా ఉండేది. ఇతిహాసం దండిగా 
పండేది ! 


ఆదిపర్వంలోని మొదటి రెండాశ్వాసాలలోని ఆఖ్యానకాలు సౌతి శౌనకాదిమునులకు ప్రత్యక్షంగా చెప్పినవి. మూడో 
ఆశ్వాసంనుండి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన కథార్థాలుగా చెప్పినవి. ఇందులో వైశంపాయనుడు చెప్పినదే 
ఆఖ్యానం. సౌతి చెప్పినవి ఆఖ్యానకాలుగా పరిగణింపదగినవే. ఎందుకంటే అవన్నీ మహాభారత ప్రధాన కథకు పూర్వరంగాన్ని 
సిద్ధంచేసేవేకాబట్టి. అంతేకాదు మహాభారతంలో జనమేజయుడు కాకుండా శౌనకాదిమునులు అడిగిన ప్రశ్నలకు సౌతి చెప్పిన 
కథలన్నీ ఆఖ్యానకాలుగానే పరిగణించాలి. వైశంపాయనుడు చెప్పిన భారతంలోకూడా ఎన్నో ఆఖ్యానకాలు ఉంటాయి. కాబట్టి 
అమితాఖ్యానకశాఖలతో మహాభారతం విస్తరించింది. 


ఆఖ్యానకాలు ప్రధానకథలోని పూర్వాపరాలను అనునంధించేవిగానో, కార్యకారణసంబంధాన్ని చెప్పేవిగానో, 
కర్మఫలసంబంధాన్ని నిరూపించేవిగానో, పూర్వవృత్తాంతకథనాలుగానో, ప్రధానకథాతాత్సర్యసూచకాలుగానో, వ్యంజకాలుగానో, 
బీజభూతాలుగానో ఉంటాయి. స్వరూపంలోనేకాక స్వభావంలోకూడా వైవిధ్యాన్ని వెలార్చేవి ఆఖ్యానకాలు. 


ఆదిపర్వంలోని పరమవృత్తాంతం- 


“తగు నిది తగదని యెదలో 

వగవక సాధులకు. బేదవారల కెగ్గుల్‌ 

మొగి6 జేయు దుర్వినీతుల 

కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌.” (ఆది. 1.85) 


అనే సత్యాన్ని చెప్పటానికి ప్రవర్తిల్లిన ఆఖ్యానకం. మహాభారతంలో కౌరవుల దుర్నీతి లోకానికి అందించే గుణపాఠాన్నంతా 
సరమ ఒక్క చిన్నకందపద్యంలో చెప్పింది. కథ అణువంత అయినా భారతనీతిని బ్రహ్మాండంగా ప్రదర్శించింది. ఇది కథాతత్త్వ 
వ్యంజకమైన ఆఖ్యానకం. 


జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టడం, దానిని ఆస్తీకుడు మధ్యలో మానటం, ఆ యాగశాలలో 
వైశంపాయనుడు భారతకథనం ప్రారంభించటం అనే కథార్ణాలకు పూర్వవృత్తాంత కథనాలుగా సాగే ఆసక్తికరమైన ఆఖ్యానకా 
లున్నాయి. అవి సాధించే ప్రయోజనాలలో కూడా వైవిధ్యం కనబడుతుంది. 


ఉదంకునికథ సర్ప్వయాగప్రవర్తనానికి బీజభూతమైన ఆఖ్యానకం, ఉపాఖ్యానం. తక్షకుడు ఉదంకునికి చేసిన అపకారానికి 
ప్రతీకారం చేయాలనే కక్షలోనుండి పుట్టింది సర్ప్వయాగసంకల్పం. ఆ యజ్ఞంవలన ఉదంకునికి పగసాధింపువలన కలిగే తృప్తి 
మిగులుతుంది అయితే, ఆ యజ్ఞాన్ని తాను స్వయంగా చేయకుండా జనమేజయుడిచేత చేయించటంవలన ఉదంకుడి కథ 
ఒకవైపు ఉపాఖ్యానంగా మరొకవైపు కార్యకారణసంబంధంగల ఆఖ్యానంగా రాణిస్తున్నది. స్వీయ ప్రయోజనం సాధించుకొంటూనే 


పీర్రిక-35 


భారతకథా ప్రగతికి ఉదంకోపాఖ్యానం తోడ్పడింది. అంతేకాదు ఉదంకుని మాటలలో తక్షకుడు ప్రధానకథలోని దుర్యోధనుడుగా 
శ్రోతలచిత్తాలలో స్ఫురిస్తాడు. ఈ పద్యం అందుకు సాక్ష్యం: 


“ప్రల్లదు.డైన యొక్కకులపాంసను చేసినదాన6 దత్కులం 

బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము? గావునన్‌ మహీ 

వల్లభ! తక్షకాధము నెపంబున సర్పములెల్ల నగ్నిలో 

ద్రైళ్ళంగ సర్పయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్‌.” (ఆది. 1,125) 


సర్పయాగం భవిష్యత్తులో జరుగబోయే కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తున్నది. ఉదంకోపాఖ్యానం ప్రధానకథకు కారణకార్య 
సంబంధాన్ని, ప్రేరణడ్రేరకసంబంధాన్ని కలిగిఉన్న శక్తిమంతమైన ఆఖ్యానకం. 


౧ 


లోకాలను దహింపచేసే విషాగ్నిని వెదజల్లే సర్పరాజులు ఏ కారణంవలన సవనాగ్నిలో పడి నశింపవలసివచ్చిందో 
చెప్పుమని శౌనకాదులు అడిగారు. దానికి సమాధానంగా సర్పకులానికే తల్లి అయిన కద్రువ తనకొడుకులకు శాపం పెట్టిన కథ 
చెప్పటం ప్రారంభించాడు సౌతి. కథా ప్రారంభంలో పోలికకోసం సౌతి ఈ విధంగా అన్నాడు - పూర్వం రురుడు చేసే సర్పఘాతాన్ని 
సహస్రపాదుడు మాన్సినట్లుగా జనమేజయుడు చేసే సర్పయాగాన్ని జరత్కారుతనయుడైన ఆస్తీకుడు మాన్నాడని చెప్పాడు. 
శ్రోతృజనాపేక్షవలన ఉపమాన ఉపమేయస్థానాల్లో ఉన్నవారి కథ లన్నీ వివరంగా చెప్పవలసివచ్చింది. అందువలన రురుని 
పూర్వీకుని కథగా భృగుని వృత్తాంతం, సర్పకులం మీద కక్షకట్టిన రురుని కథ, హింస ఉత్తమ బ్రాహ్మణస్వభావం కాదని 
బోధించి సహస్రపాదుడు రురుని సర్పహింసాప్రవృత్తిని మాన్సటం - అనేవి పూర్వవృత్తాంతకథనా లైన ఆఖ్యానకాలుగా 
అవతరించాయి. 

కద్రూవినతల కథలు విడదీయలేని జంటవంటివి. అందువలన సర్పవృత్తాంతంతోపాటు సౌపర్థోపాఖ్యానం, అనూరుని 
కథ ఆఖ్యానాలుగా చోటుచేసికొనవలసి వచ్చింది. అందులో గరుడుని వృత్తాంతం అఖ్యానకంలోని ఉపాఖ్యానం. అందులోని 
సముద్రమథనం, దేవదానవ యుద్దకథ, శేషుని ఉదంతం అంతర్గాథలు. 

ఆస్తీకుడి జనకు డైన జరత్కారుడి వృత్తాంతం పూర్వవృత్తాంతరూపమైన ఆఖ్యానకం. పరీక్షిత్తు శాపవృత్తాంతం ప్రధానకథకు 
కార్యకారణసంబంధంతో పోషకంగా నిలిచే ఆఖ్యానకం. దాదాపు అన్నిరకాల ఆఖ్యానకాలనూ, ఉపాఖ్యానాలనూ ప్రధానకథకు, 
వ్యంజకాలుగా పోషకాలుగా అనునంధించే నేర్చు మొదటి రెండాశ్వాసాలలో ప్రదర్శితవుయ్యేటట్లు రచించాడు 
నన్నయభట్టారకుడు. 


వైశంపాయనుడు చెప్పిన కథలో ఆఖ్యానకాలనూ, ఉపాఖ్యానాలనూ ఈ విధంగా గుర్తించవచ్చును:- 
1. పూర్వాపరసంబంధం చెప్పేవి :- కచదేవయాని కథ; అంగారపర్ణ్ల వృత్తాంతం. 
2. కార్యకారణ సంబంధాన్ని చెప్పేవి - ధృష్టద్యుమ్న ద్రౌపదుల జననవృత్తాంతాలూ, పంచేంద్రోపాఖ్యానం. 
3. కర్మభలసంబంధాన్ని చెప్పేవి - భీష్మజనన వృత్తాంతం, మాండవ్యోపాఖ్యానం, ఇంద్రసేన వృత్తాంతం, 
పంచతీర్థంలోని మొసళ్ళకథ. 
4. పూర్వవృత్తాంత కథనాలు - ఉపరిచరవసువు చరిత్ర, మత్స్యగంధి వృత్తాంతం, వేదవ్యాస జననం, కృపద్రోణుల 
జన్మవృత్తాంతాలు. 


5. _ ప్రధానకథాతాత్పర్య వ్యంజకాలు - దేవదానవాంశలతో భీష్మాదులు జన్మించినట్లు చెప్పిన ఉదంతం మొదలైనవి. 


పీరిక-36 


ఉపాఖ్యానాలు : దీర్భతముని వృత్తాంతం, వ్యుషితాశ్వుని వృత్తాంతం, వశిష్టుని వృత్తాంతం, సుందోపసుందుల కథ, శ్వేతకేతు 
వృత్తాంతం, మందపాలోపాఖ్యానం, ఏకలవ్యుని కథ. 


అంతర్జాథలు : బకాసుర వృత్తాంతం, శక్తికల్మాషపాదుల కథ, బెర్వుని కథ. 


ఆదిపర్వకథలలో మహాపురుషు లెందరున్నా స్రీశక్తులే కథలను నడుపుతారు. యయాతి, దుష్యంతుడు, శంతనుడు, 
భీష్ముడు, పాండురాజు వంటి ప్రముఖులందరూ స్రీ ప్రాముఖ్యానికి తలలొగ్గినవారే. ఈ అంశాన్ని తిరుపతి వేంకటకవులు 
“'పాండవజననము” అనే నాటకంలో ఇట్లా అన్నారు: 


“పేరు పూరుషులకు. దారసించునె కాని 
కార్యనిర్వహణము కామినులది 
వెన్నెలయె జగంబు వెలయింపవలెం గాని 
చంద్రుండేమి సేయు? జలజనయన!” 


ఈ దృష్టితో గమనిస్తే ఈ పర్వంలో దేవయాని, శకుంతల, మత్స్యగంధి లేదా సత్యవతి, గంగ, అంబ, అంబాలిక, గాంధారి, 
కుంతి వంశోద్ధరణంలో నిర్వహించే కీలకమైన పాత్రల ప్రాధాన్యం స్పష్టమౌతుంది. వంశకర్తలైన మహాపురుషులు మాతృమూర్తులచేత 
దిద్దితీర్చబడిన వ్యక్తులుగా కనపడతారు. పాండవులు కుంతీవాక్యబద్దులు. ఆ తరువాత ద్రౌపదీరాగబద్దులు. అయినా, వారి 
పూర్వీకులతో పోల్చుకొంటే పాండవులే స్రీశక్తిని నియమించగలిగిన పౌరుషోపేతులు, వీరనాయకగుణ సమగ్రులు. ఈ పరిణామాన్ని 
చిత్రించటంలోకూడా ఆదిపర్వం భారతకథాబీజభూతంగా నిలిచింది. 


పంచమాశ్వాసంలో పాండవులకథ మొదలౌతుంది. ఆ ఆశ్వాసం చివరికే భీమార్జునులు అజేయులై రాణిస్తారు. 
షష్టాశ్వాసంలో భీమపరాక్రమం రాక్షససంహారంతో రాణించి దుర్నిరీక్షంగా ప్రకాశిస్తుంది. సప్తమాశ్వానంలో అర్మునుడు 
అద్భుత వీరుడుగా నిలిచి మత్స్యయంత్రాన్ని భేదించి ద్రౌపదిని పాండవపత్నిగా పొందగలుగుతాడు. అష్టమాశ్వాసంచివరకు 
నరనారాయణులమైత్రి ఫలించి, వారు దివ్యాస్రాయుధాలను సాధించి జగద్విఖ్యాతులై నిలుస్తారు. మహాభారత కల్పవృక్షం 
కృష్ణార్ణునోత్తమనానాగుణకీర్తనార్థఫలంకదా! ఆ లక్షణం ఆదిపర్వంలోనే అంకురించింది! 


మహాభారతం ఒక మహాకథ 


“ఎయది హృద్య? మపూర్వం 

బేయది? యెద్దాని వినిన నెజుక సమగ్రం 

బై యుండు? నఘనిబర్హణ 

మేయది? యక్కథయ వినంగ నిష్టము మాకున్‌!” (ఆది. 1.30) 


సూతుడిని శౌనకాది మహామును లడిగిన ప్రశ్న యిది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మంచికథ వినదలచుకొన్నవారు 
అడుగవలసిన ప్రశ్న యిది. 


కథ హృద్యంగా ఉండాలి. అంటే - మనసును ఆకట్యుకొనేటట్లు ఉండాలి. అపూర్వంగా ఉండాలి. అంటే- 
అంతకుముందు చెప్పబడనిదై ఉండాలనీ, లేదా, “ఇంతగొప్పకథ ఎన్నడూ వినలే' దని అనిపించేటట్లు ఉండాలనీ భావం. కథ 


పీరిక-37 


వింటే జ్ఞానం సమగ్రంగా కలగాలి. జ్ఞానమంటే - ధర్మ అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించి జీవితాన్ని 
సార్థకం చేసికొనటానికి తగిన తెలివిని కలిగిఉండటం. జీవిత లక్ష్యాన్ని సాధించగలిగే సమగ్రజీవనధర్మపరిజ్ఞానమే ఎజుక 
సమగ్రమై ఉండే కథాపరిజ్ఞానం. కథ పాపాన్ని తొలగించాలి. అంటే కథ విన్నతరువాత శ్రోతమనసులో ఒక ఉత్తమ పరిణామం 
రావాలి. జీవితంలో అధర్మప్రవృత్తిని తొలగించుకోగలిగే ఒక సంస్కారం ఏర్పడాలి. తనను తాను ఉద్దరించుకొనే ఆత్మధర్మం 
పుణ్యం. దానికి విరుద్దమైనది పాపం. పాపాన్ని ప్రక్షాళనం చేసికొనే ప్రజ్ఞను కథ శ్రోతకు, పఠితకు ప్రసాదించాలి. అది కథాతత్తం. 
ఈ లక్షణాలన్నీ ఉన్నకథ మహాభారతమని సూతమహర్షి పేర్కొన్నాడు. 


“తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి” అని తెలుగుసామెత. మానవులలో ఎన్నిరకాల ప్రవృత్తు లుంటాయో 
అన్నిటికీ, జీవితంలో ఎదురయ్యే సమస్యలకూ, ధర్మసంఘర్షణలకూ భారతం నిలువుటద్దం పట్టుతుంది. అందువలన అది 
హృద్యం. అపూర్వవ్యక్తుల, అపూర్వసన్నివేశాల అపూర్వసంగమం మహాభారతేతివృత్తం. శ్రీకృష్ణునివంటి దివ్యాదివ్యులూ, 
వ్యాసునివంటి మహాజ్ఞానులూ, భీష్మునివంటి ధర్మవ్రతులూ, కర్ణునివంటి త్యాగధనులూ, అభిమన్యునివంటి సాహసవీరులూ, 
పాండవులవంటి పరిణత ప్రవృత్తులూ, సంసారయజ్ఞసంరక్షులవంటి మహిళామూర్తులూ కలిసి, ఆదర్శానికీ ఆచరణకూ మధ్య 
అన్వయాలను అందించే అపూర్వకథాప్రపంచం భారతం. పాండవుల సమగ్రజీవితం చిత్రింపబడిన భారతం పురుషార్థసాధన 
విజ్ఞానసర్వస్వం. అందువలన భారతం జీవనధర్మవేదం. అది వింటే ఎజుక సమగ్రం కావటంలో అనుమానం లేదు. భారతం 
పుణ్యకథ. కథ వింటే పుణ్యం కలుగుతుందని అనిపించేది పుణ్యకథ. పుణ్యకథలకు ఫలశ్రుతి చెప్పటం వురాణసంప్రదాయం. 
భారతం వింటే ఎటువంటి ఫలం కలుగుతుందో పెక్కుచోట్ల ఈ గ్రంథంలోనే చెప్పబడింది. మచ్చుకు. ఆది - 1.34 పద్యాన్ని 
గ్రహించవచ్చును. 


మహాభారతాఖ్యానం చదివితే పుణ్యం కలుగుతుందని చెప్పటమే కాకుండా ఇందులో కొన్ని ఆఖ్యానకాలూ, 
ఉపాఖ్యానాలూకూడా పుణ్యకథలని బోధపడేట్లు వాటికి ఫలశ్రుతులను ప్రత్యేకంగా చెప్పటం భారతకథాకథనవిశేషం. ఆదిపర్వంలో 
అటువంటివి- సౌపర్గోపాఖ్యానం (ఫలశ్రుతి 2-122); ఆస్తీకుని చరితము (ఫలశ్రుతి 2-234, 235). ఇవి వట్టికథలు కావు. 
వేదార్థబృంహితాలైన ఆఖ్యానకాలు. సుపర్జ్ణుడు మంత్రాధి దేవత. ఆస్తీకుడు హింసలేని యజ్ఞకర్మను బోధించే మంత్రద్రష్ట, 
సర్గప్రతిసర్గాదుల తత్త్వం చెప్పే అఖ్యాయిక సమస్తభూత సంభవకథ. ఫలశ్రుతి (3.72) కల పుణ్యాఖ్యానక మిది. సురాసురులు 
సముద్రమథనం చేసి సాధించిన అమృతాన్ని పురుషయత్నంతో గరుడుడు సాధించాడు. అమృతాన్ని పంచిన విష్ణువుకు 
వాహనమైనాడు. అమృతం త్రాగకుండానే దాని మహిమలను అలౌల్య (అనాసక్తయోగ) మనే గుణంతో సాధించిన మహితాత్ముడు. 
అమృతత్వమంటే “అనాసక్తియోగం” “స్వేచ్చ (జీవన్ముక్తి) అని గరుడుడూ, “అహింస” అని ఆస్తీకుడూ బోధించిన ఆఖ్యానకా 
లవి. పుణ్యకథల పేటిక, పుణ్యకథావాటిక మహాభారతం! అది ఆమూలాగ్రం అద్భుతం! తిక్కన కథను ముగిస్తూ అన్నమాటలు 
ఇందుకు నిదర్శనం. 


“అత. డింతటిది మహాభా 

రతంబ! యను నిశ్చయము దిరంబుగ మతి సం 

గత మగుడు నమ్మహాత్ముల 

కతివిశదము గాంగ నిమ్మహాకథ చెప్పెన్‌!” (స్వర్గా.1.78) 


ఇంతటిదా మహాభారతకథ! అని ఆశ్చర్యం కలిగించే మహాకథ ఈ పంచమవేదం! 


పీరిక-38 


నన్నయకవితావైభవం 


“సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలి(వి)తార్థయుక్తి లో 

నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా 

నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 

భారతసంహితారచనబంధురు( డయ్యె జగద్ధితంబుగన్‌”. (ఆది. 1.26.) 


నన్నయ కవిత్వంలో సారమతులైన మహాకవులు బాగా బుద్దితో భావనచేసి మెచ్చుకొనే గుణం ప్రసన్నకథాకలితార్థయుక్తి. అంటే 
ప్రసన్నమైన కథతో కూడుకొన్న అర్థాల (వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాల) సంయోజనం. ప్రసన్న మైన కథ అంటే వఠితమనస్సుకు 
ప్రత్యక్షమైనట్లు అనుభూతి నందించే కథ. దానిని ప్రసిద్ధ్దార్థ పదప్రయోగంవలన కలిగే ప్రసాదగుణంవలన నన్నయ కల్పిస్తాడు. 
అటువంటి కథను చెప్పాలంటే వాచ్యలక్ష్యవ్యంగ్యార్థాలను గుణవ్యంజకంగా సంయోజనం చేయాలి. ఎక్కడ కథార్థాలను 
వాచ్యం చేయాలో, ఎక్కడ లక్ష్యార్థంలో, ఎక్కడ వ్యంగ్యార్థంలో చెప్పాలో ఆ శిల్పమర్మాలను తెలియాలి. తెలిసి చేసిన 
అర్థసంయోజనంలోని ప్రాథిమను లోనారయటంవలన కథ మనసుకు ప్రసన్నమై ప్రత్యక్షమౌతుంది. అర్థశక్తి తెలిసినవారే దానిని 
అనుభవించగలరు. మహాకవులు ఆ గుణాన్ని భావనామయంగా దర్శించి అనుభవించి ప్రశంసిస్తారు. 


“ప్రసన్నకథాకవి తార్థయుక్తి' అని మరొక పాఠం ఉంది. అంటే ప్రసన్నమైన కథయొక్క, కవితయొక్క అర్థసంయోజనమని 
భావం. లేదా, ప్రసాదగుణంతో కూడిన కథాకవిత్వంలోని వాచ్యలక్ష్యవ్యంగ్యార్థాల సంయోజనం అనికూడా చెప్పవచ్చును. 
నన్నయ కథాకథన కవిత్వపద్ధతిని అభిమానించేవాడు. కథాసన్నివేశానికి తగిన కవితాశైలిని ప్రదర్శించేవాడనీ చెప్పవచ్చును. 
లేదా కథను ప్రసన్నంచేయటానికి కథనశిల్పంలో వ్యంగ్యాద్యర్థాలను సంయోజనంచేసి ప్రయోగిస్తాడనీ చెప్పవచ్చును. ఏమైనా 
ఇదికూడా సారమతు లైన కవితాశిల్పమర్మజ్ఞులకే ప్రసన్నం కాగల కవితాలక్షణం. 


రెండవది సామాన్యులను ఆకర్షించేది. అది అక్షర రమ్యత. ఈ సమాసానికి “అక్షరాలను రసభావవ్యంజకంగా 
ప్రయోగించటంవలన కలిగే సౌందర్యం - లేదా - ఆస్వాదయోగ్యత' అని కానీ, క్షరంకాని రచనాసౌందర్యం, తనివితీరని 
ఆస్వాదమాధుర్యం అనికానీ చెప్పవచ్చును. మొదటి అర్థం కావ్యశయ్యకు సంబంధించింది. రెండవది పద్యరచనా సౌందర్యానికి 
సంబంధించింది. మొత్తానికి అక్షరరమ్యతవలన రచనకు శ్రవణానందం కలిగించే గుణం అలవడుతుంది. అర్థం తెలియకపోయినా 
పద్యరచనలోని నాదమాధుర్యాన్ని సామాన్యులుకూడా తరుగని ఆసక్తితో ఆనందిస్తారు. నన్నయ కవిత్వాన్ని సామాన్యులచేత 
చదివింపచేసేదీ, వినిపింపచేసేదీ అయిన ధారామాధుర్యగుణం అక్షరరమ్యత. 


నన్నయభట్టుకవిత్వంలో పండితపామరుల కందరికీ నచ్చేదీ, ఆయనవాక్కుకు సహజమైనదీ అయిన లక్షణం 
'నానారుచిరార్థసూక్తినిధిత్వం'. అనేకరకాలైన ఉచితాలైన, కాంతిమంతాలైన అర్జాలను అందించగలిగే సూక్తులకు నన్నయ 
నిధివంటివాడు. సూక్తు లంటే సుభాషితాలనికానీ, అంద మైన కవితాభివ్యక్తులనికానీ పేర్కొనవచ్చును. ఈరెండూ కలిసినవీ 
కావచ్చును. ఇది కలకాలం జనుల నాల్కలపై కవిత్వాన్ని నిలపగలిగే లక్షణం. 


సుభాషితాలైన సూక్తులు నానావిధాలైన అర్థాలను - అంటే వివిధ ప్రయోజనాలను - సాధిస్తాయి. లోకనీతిని, రాజనీతిని, 
ఆధ్యాత్మిక ప్రబోధాలను, ధర్మప్రబోధాలను, లోకజ్ఞతా విశిష్టాలైన అనుభవాలను సూక్తులు ప్రదర్శిస్తూ ఉంటాయి. నన్నయకవితలో 
ఇటువంటివి కోకొల్లలు. మచ్చుకు ఒక్కటి - 


పీరిక-39 


“నిండుమనంబు నవ్యనవనీత సమానము, పల్కు దారుణా 

ఖండలశస్తతుల్యము జగన్నుత విప్రలయందు, నిక్క మీ 

రెండును రాజులందు విపరీతము, గావున విప్రం డోపు నో 

పం డతిశాంతుండయ్యు నరపాలు(డు శాపము గ్రమ్మరింపంగన్‌.” (ఆది. 1.100) 


బ్రాహ్మణక్షత్రియుల స్వభావాన్ని గురించి చెప్పిన ఈపద్యం తెలుగునాట లౌకికప్రసంగాలలో లోకోక్తిగా వాడుకోవటం ఇప్పటికీ 
ఉన్నది. నన్నయకవిత ప్రజల పలుకుబడిలో సూక్తిసుధామాధుర్యంతో జీవిస్తుంది అనటానికి ఇది సాక్ష్యం. 


“సూక్తియనగా రుచిరమైన చమత్కారయుక్తమైన కూర్పు. ఈ చమత్కారము ఒక్కొక్కపదమునందు, పదబంధమునందు, 
సమాసమునందు, కారకమునందు, వాక్యమునందు బహుభంగుల చూడవచ్చు” నని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు 
భావించారు. ఇవన్నీ అందమైన కవితాభివ్యక్తుల జాడలు. 


నన్నయ ప్రధానంగా గుణవాది. శబ్దగుణ సంయోజన శిల్పంతో కవితలో సౌందర్యాన్నీ, ఆస్వాదనీయతనూ కల్పించటంలో 
ఆయన సిద్ధహస్తుడు. గుణవ్యంజకాలైన స్వరాలనూ, అక్షరాలనూ రచనలో కూర్చి రమ్యతను కల్పించటం ఆయన పద్యరచనా 
శిల్పం. నన్నయకు శబ్దగుణ మంటే ఇష్టం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాన్ని ఎన్నుకొని దానిని అక్షరసుందరంగా ఆవిష్కరిస్తాడు 
నన్నయ. ఉదంకోపాఖ్యానంలో చేసిన నాగస్తుతి ఇందుకు ఉదాత్తమైన ఉదాహరణ - 


“బహువనపాదపాబ్ది కులపర్వతపూర్ణ సరస్సరస్వతీ 

సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దు 

స్స్పహతరమూర్తికిన్‌ జలధిశాయికి. బాయక శయ్య యైన య 

య్యహిపతి దుష్కృతాంతకు( డనంతు(డు మాకు. బ్రసన్ను( డయ్యెడున్‌.”' (ఆది. 1-104) 


విభావ స్వభావ వ్యంజక మైన శబ్దగుణం, అక్షరరమ్యత ఇందులోని రచనాసౌందర్య రహస్యం. బంధోౌజ్ఞ్వల్య మనే కాంతిగుణం 
ఈ రచనలోని ప్రాణచైతన్యం. “మహామహీభరా'న్ని మొదటి పాదంలోని అక్షరసంవిధానంతో భావ్యమానం చేశాడు. భూభారాన్ని 
మోస్తున్న ఆదిశేషుని శ్రమను సూచించే 'సహస్రఫణాళి' బుసలను ఊష్మాక్షరాలతో వ్యంజింపచేశాడు. పద్యరచనలో ఓజస్సునుండి 
క్రమంగా ప్రసాదానికి పరిణమించిన రచన అనంతుడు ఆగ్రహం వీడి ప్రసన్నత భజించాలన్న ఉదంకుని కామనకు అనువుగా 
అమరింది. XiVii॥ 


బంధంలోని వికటత్వమనే ఉదారతాగుణాన్ని అక్షరసౌందర్యంతో నన్నయ మేళవించే మెలకువ అనన్యసామాన్యం. 


“వివిధోత్తుంగ తరంగ ఘట్టిత చలద్వేలావనైలావలీ 

లవలీలుంగ లవంగ సంగత లతాలాస్యంబు లీక్షించుచున్‌ 

ధవళాక్షుల్‌ సని కాంచి రంత నెదురం దత్తీరదేశంబునం 

దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్యోత్తమున్‌ దవ్వులన్‌.” (ఆది. 2.29) 


పద్యపూర్వార్ణంలో రమణీయమైన లతావనాల పారవశ్యం కలిగించే సౌందర్యం-పద్యం చివరిపాదంలో తెల్లగా 
అబ్బురపాటు కలిగించే అశ్వసాక్షాత్కారం. మధ్య ధవళాక్షులు కళ్ళప్పగించి చూస్తున్న దృశ్యం నాదమాధుర్యంతో స్వరదర్శనంతో పాటు 
స్వరూపదర్శనంకూడా చేయించాడు నన్నయభట్టారకుడు. 


పీర్రిక-40 


గుణప్రధానమైన రచనలో ఒక వైలక్షణ్యం గోచరిస్తుంది. అది రీతిని పోషిస్తే రచనలోని గతిగాంభీర్యానికి ప్రాధాన్యం 
ఏర్పడుతుంది. వృత్తులను రూపొందిస్తే సాక్షాత్‌ రసస్ఫూర్తికి దోహదకారి అవుతుంది. నన్నయ గుణాలతో రీతుల కంటె వృత్తుల 
నెక్కువగా వ్యక్తీకరిస్తాడు. 


“దాని శరీరసౌరభము దాని విలోలవిలోకనంబులున్‌ 

దాని మనోహరాకృతియు దాని శుచిస్మితవక్రకాంతియున్‌ 

దాని విలాసముం గడుముదంబున. జూచి మనోజబాణసం 

తానహతాత్ము. డై నృపతి దానికి నిట్టనియెం బ్రియంబునన్‌”. (అది. 4.172) 


ఇందులోని సమతాగుణం మాధుర్యగుణం సత్యవతీపాత్రగత మైన సమవిభక్త శరీర స్వరూప సౌందర్యాన్నీ శృంగార 
రసవృత్తులనూ వ్యక్తీకరిస్తూ ఉండటం సహృదయహృదయైకవేద్యం. 


“చందనతమాలతరులందు నగరుద్రుమములందు. గదళీవనములందు లవలీమా 

కంద తరుషండములయందు ననిమీల దరవిందసరసీవనములందు వనరాజీ 

కందళిత పుష్పమకరంద రసముం దగులుచుం దనువు సౌరభము నొంది జనచిత్తా 

నందముగం బ్రోషితుల డెందము లలందురణగ మందమలయానిల మమందగతి వీచెన్‌.” (ఆది. 5.139) 


మలయానిలవర్ణనం చేసిన నన్నయ సౌకుమార్యమనే శబ్ద గుణాన్ని ప్రసాదంతో మిళితం చేసి ప్రయోగించాడు కాని, దాన్ని 
అలంకృతం చేసి గాఢతరం చేయలేదు. ఈపద్యంలో శబ్దాలంకారం ఉన్నట్టు భాసించినా, రచన అలంకార ప్రధానం కాదు. 
అది వస్తుతత్త్వ్వ వ్యంజకం. మలయానిల స్వభావాన్ని గుణవద్రచనం చేత ధ్వనింపచేయటంవలన నన్నయ కవిత్వంలో గుణమే 
వస్తువును వ్యంజింపచేసే విశిష్టకవితాగుణ మని తీర్చుచెప్పిన ట్లైనది. నన్నయ వస్తువునూ, పాత్రల స్వరూప స్వభావాలనూ, 
అభినయాలనూ, రసభావాలనూ గుణవ్యంజకాలుగా చేసి మెప్పించే కవితాశిల్పాన్ని ఆంధ్రభారతికి సహజాలంకారంవలె 
సమకూర్చాడు. 


“ప్రసన్నకథాకలి(వి) తార్థయుక్తి' అనే కవితాలక్షణాన్ని దర్శింపగలిగిన నన్నయ తప్పక ధ్వనిసంప్రదాయానికీ, అందులోనూ 
వస్తుధ్వని పార్‌శ్వానికీ చెంది ఉంటాడు. ఆయన రచనలో అడుగడుగునా కనబడే ఈస్వభావానికి ఎన్నైనా ఉదాహరణ లివ్వవచ్చును. 
కాని రెండుమూడు మాత్రం. 


నన్నయ రచనలో పఠిత ఒక కథను ప్రమాణంగా తీసికొని పరిశీలించాలి: ఆఖ్యానకమైనా, ఉపాఖ్యానమైనా వాటికి 
తగిన కావ్యకథాశిల్పంతో లఘుకావ్యాలుగా రాణిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ముందుగా ఉదంకోపాఖ్యానాన్ని గ్రహిద్దాం. 


ఉదంకుని కథలో రెండు భాగా లున్నాయి. మొదటిది - గురుపత్నికి పౌష్యపత్నికుండలాలను తెచ్చియిచ్చినకథ. 
అందులోనే అతడు తక్షకుని అపకారానికి గురిఅయినాడు. రెండవది - అతడు జనమేజయునిచేత సర్పయాగాన్ని మొదలు 
పెట్టించిన కథ. అందులో తక్షకునిపై ప్రతీకారం తీర్చుకొనటానికి ప్రయత్నించాడు. ఈ రెండుభాగాలూ రెండుకార్యాలతో 
కూడిఉండటంచేత కథలజంటగా కనిపిస్తాయి. ఒక్కొక్కదానిలో దానికి తగిన కావ్యశిల్పనిర్వహణం స్వయంసమగ్రంగా ఉన్నది. 
అందువలన మచ్చుకు మొదటికథను పరిశీలిద్దాం. 


ప్పీర్రిక్ర-41 


కథలో వాచ్యలక్ష్యవ్యంగ్యార్థాల సంయోజనం సహజంగా శక్తిమంతంగా ముప్పేటగా సాగింది. కథలో వాచ్యంగా 
చెప్పబడుతున్న అంశాలు ఒకపేట. ప్రతీకలతో చెప్పబడిన అంశాలు లక్ష్యార్ధాలవంటివి అవి ఒకపేట. వాచ్యమైన అర్థాల 
నాధారంగా చేసికొని ప్రతీయమాన మయ్యే వ్యంగ్యార్థాలు మూడవపేట. కథారంభంలోనే పైలశిష్యుడైన ఉదంకుడు 
పంకజసన్నిభుడనీ, అఘపంకక్షాళన మహాతపస్సలిలుడనీ, అనాతంకమతి అనీ, అపరిమిత నిష్టాపరుడనీ, అణిమాది అష్టసిద్ధులు 
కలవాడనీ వర్ణించాడు నన్నయ. కథానాయకుడి గుణాలన్నీ ఒకచోట చెప్పటంవలన కథ వాచ్యమై పలచబడిపోయినట్లు పైకి 
అనిపించవచ్చును. కాని, కథామర్మజ్ఞులు అవన్నీ కథలో ఎలా వినియోగపడతాయో పర్యాలోచిస్తారు. ఉదాహరణకు తక్షకుడు 
బిలంద్వారా పాతాళానికి వెళ్లాడు. ఉదంకుడు కూడా ఆ బిలంలో ప్రవేశించి పాతాళానికి చేరాడు. అయితే, అక్కడ ఉదంకుడు 
లఘురూపాన్ని ధరించి బిలంలో దూరాడని నన్నయ వివరించడు. అణిమాదిసిద్దలుండటం చేత ఆ పనిచేయగలిగాడని 
లోనారసి గమనిస్తే కథ ప్రనన్నమౌతుంది. అట్లాగే మిగతా విశేషణాలన్నీ కథలో జరిగే సన్నివేశాలకు శిల్పవరమ్లైన 
అన్వయసూత్రాలుగా తోడ్పడతాయి. ఇదంతా కథను ప్రసన్నంచేసే ప్రక్రియలో వాచ్యార్థాలను పూర్వాపరసమన్వయ సంకేతాలుగా 
నిబంధించే కథాకథనశిల్పం. 


కథలో తారసిల్లే - మహోక్షాన్నెక్కి వచ్చిన దివ్యపురుషుడు, వృషభగోమయం, సితాసితతంతుసంతాన పటాన్ని అల్లే 
ఇద్దరు స్రీలు, ద్వాదశారచక్రాన్ని త్రిప్పే ఆరుగురు కుమారులు, అతిప్రమాణతురంగాన్ని ఎక్కిన దివ్యపురుషుడు - వీరందరూ 
కథను సాగిస్తారు కాని, వారెవరో చివరకు గురువు వివరించేంతవరకు ఉదంకుడితోపాటు పఠితకూ తెలియదు. వాచ్యార్థానుపపత్తి 
ఏర్పడినప్పుడు అనువైన లక్ష్యార్థాన్ని చెప్పుకొన్నట్టుగానే కథలో తమ రహస్యాన్ని బయటపెట్టక చివరివరకూ ఉత్కంఠనూ, 
ప్రతీకాత్మకతనూ పోషించే ఈ పాత్రల కథ లక్ష్యార్థసంయోజన శిల్పాన్ని వెలారుస్తున్నది. ప్రతీకాత్మకతలో అర్థం తెలిసేంతవరకు 
ఉత్కంఠ; తెలిస్తే ప్రసన్నత! 


ఉదంకుని కథలో ఇంద్రుడు అమృతాన్ని అతనిచేత ఎందుకు తినిపించాడు? పర్ణన్యదేవుని సాక్షాత్కారం ఎందుకు 
కలిగింది? అగ్ని ఎందుకు సహాయం చేశాడు? పౌష్యునిభార్య పవిత్రులకు మాత్రమే కనపడట మంటే ఎమిటి? అన్నింటినీ 
మించి అసలు ఆ కుండలా లంటే ఏమిటి? మొదలైన అంశాలు వాచ్యార్థాలనుండి ప్రతీయమాన మయ్యే వ్యంగ్యార్జాలవలననే 
తెలుస్తాయి. అంతదాకా ఎందుకు? ఉదంకునిలో ఒక క్రోధమూర్తి ఉన్నాడన్న సంగతి పౌష్యునికి అతడు శాపమిచ్చినప్పుడు 
మాత్రమే బయటపడుతుంది. నివురుగప్పిన నిప్పువలె ఉన్న అతని క్రోధం సర్పయాగానికి బీజమని లోనారసి చూస్తే తప్ప 
గోచరించదు. ఈవిధంగా పరిశీలిస్తే నన్నయ ఉపాఖ్యానాలు నిస్తులమైన వస్తుధ్వనికి కౌస్తుభరత్నాలు! 


ఉపాఖ్యానాలనేకాక ఆఖ్యానకాలను కూడ స్వయంసమగ్ర మైన కావ్యాలవలె తీర్చిదిద్దటం నన్నయ కథాకథనశిల్పంలో 
ఒక లక్షణం. అటువంటి వాటిల్లో ఉత్తమమైనది శకుంతలాదుష్యంతుల కథ. భరతవంశకర్తకు కారకులైన దంపతులు వారు 
కావటంచేత ఆ కథను సర్వాంగసుందరంగా మలచాడు నన్నయ. అందులో ప్రతి అంశమూ ప్రసన్నకథాకలి (వి) తార్థ యుక్తికి 
రమణీయోదాహరణమే కాగలదు. మచ్చుకు ఒకటి రెండు - 


1. మూలంలో లేని కొన్ని కల్పనలకు తెలుగులో క్రొత్తగా చేసి, కథకు ప్రసన్నతను కలిగించటంతోపాటు, 
వ్యంగ్యార్థసంయోజనంతో వస్తుధ్వనిని నన్నయ సాధించాడు. 


(అ) దుష్యంతుడు కణ్యాశ్రమంలో శకుంతలను చూచినప్పుడు అమూలకమైన ఈక్రింది కల్పనను కాళిదాసుని 
అభిజ్ఞానశాకుంతల నాటకం ఆధారంగా గ్రహించి పొందుపరిచాడు నన్నయ. “అసంశయం క్షత్ర పరిగ్రహక్షమా - యదార్య 


పీర్రిక-42 


మస్యా మభిలాషి మే మనః” - అన్న కాళిదాసు శ్లోక తాత్పర్యాన్ని గ్రహించి “ఇది మునికన్య యేని మజి యేలొకొ యీలలితాంగి 
యందు నా, హృదయము తద్దయుం దవిలె ; నిప్పలు కింకను నమ్మనేరనయ్యెద” (4.30) అని దుష్యంతునిచేత అనిపించాడు. 
ఆతరువాత “భవహృదయ సాభిలాషం సంప్రతి సందేహనిర్ణయో జాతః” అనే శ్లోకభావాన్ని “ఇది మునినాథకన్యయని యెంతయు 
నిస్పృహవృత్తి నున్న” (4.51) అనే పద్యంలో నిబంధించాడు. నన్నయ ఈ కల్పనలవలన కథ ప్రసన్నమయే వ్యంగ్యార్థ 
సంయోజనం సాధించాడు. ఎట్టాగంటే - దుష్యంతుడు శకుంతలను గాంధర్వవిధిని వివాహమాడి, హస్తినాపురికి వెళ్ళి, ఆమెను 
అంతఃపురానికి పిలిపించుకోలేదు. పుత్రుడు పుట్టితే అతనికి యౌవరాజ్యపట్టాభి షేకం చేస్తానని మాట యిచ్చి దానిని స్మరించలేదు. 
నిండుకొలువులో శకుంతలను, భరతుడిని, భార్యాపుత్రులుగా గుర్తించలేదు. దానికి లోకాపవాదభీతిని హేతువుగా చూపించాడు 
తరువాత. ఆ ప్రవర్తనవలన దుష్యంతుడు ఉదాత్తు డనిపించుకోడు. పైపెచ్చు కపటిగా, కఠినుడుగా, అసత్యవాదిగా గోచరిస్తాడు. 
కాని, చివరకు ఆకాశవాణి నిర్దేశం ప్రకారం నిజాన్ని అంగీకరించాడు. ఆ హఠాత్‌ పరిణామానికి తగిన చిత్తసంస్కారం అతనిలో 
ఉన్నట్టు మూలకథలో ఎటువంటి సూచనా లేదు. నన్నయ దానిని కల్పించి, భావికథార్థవ్యంజకమైన కల్పనతో కథను ప్రసన్నం 
చేశాడు. 


దుష్యంతుడు కణ్వమహర్షియొక్క తపోవనంలోకి పోయే ముందు ఖాండవవనాన్ని తలపించే సుందరవనాన్ని చూచాడు. 
అందులో సంతోషంగా ప్రవేశించాడు. అప్పుడు అక్కడి లతాలలనలు కుసుమాక్షతలను రాజుమీద చల్లినట్టూ, తుమ్మెదనాదాలే 
ఆశీస్సులుగా వినపడ్డట్టూ సన్నివేశాన్ని నన్నయ చిత్రించాడు. (4.17). ఈ రూపకాలంకార వర్ణనం దుష్యంతునికి త్వరలో జరుగబోయే 
గాంధర్వ వివాహాన్ని ధ్వనింపజేస్తున్నది. 


కణ్వమహర్షి తపోవనవర్ణనం (4.23) వస్తుధ్వనికి చక్కని ఉదాహరణం. మునిశక్తివలన సహజవిరోధిజంతువులు 
సైతం తమవైరవృత్తిని మాని స్నేహంతో కలిసి జీవిస్తున్న ప్రకృతిని దుష్యంతుడు చూచి ఆశ్చర్యపోయాడు. ప్రకృతిమీద పురుషుని 
ప్రభావాన్ని వర్ణించే అపూర్వవర్ణన మది. శకుంతలాదుష్యంతుల గాంధర్వవివాహం విరుద్ధప్రవృత్తుల విశిష్ట స్నేహమే. అయినా, 
అక్కడి శాంతియే ఫలించింది. కణ్వమహర్షి వ్యక్తిత్వాన్ని ఆశ్రమవర్ణ్గనం వ్యంగ్యంగా ప్రసన్నం చేసింది. దుష్యంతుని వర్తనానికి 
ముని కోపించడు. ప్రాణంగా పెంచిన తండ్రియొక్క అనుమతి లేకుండా స్వయంనిర్ణయంతో వివాహం చేసికొన్న శకుంతలను, 
ఆమె చేసినపని ధర్మవిరుద్ధం కాదని భావించి, మందలించడు. పైపెచ్చు, ఆమె గర్భంలో పెరుగుతున్న భరతుడు దుష్యంతునివలె 
కాకుండా వంశకర్త కాదగినవానిగా పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించాడు. నిశ్శబ్దంగా భావిభారతచక్రవర్తికి తగిన 
వ్యక్తిత్వాన్ని నిర్మించి యువరాజు కాదగిన వయసులో భరతుడిని శకుంతలవెంట హస్తినాపురానికి పంపాడు. కణ్వుని 
శాంతప్రవృత్తియే శకుంతలోపాఖ్యానంలోని ఆత్మశక్తి. దానిని నన్నయ ప్రసన్నం చేశాడు వ్యంగ్యార్థభరితమైన తపోవనవర్ణనంతో. 
ఇది నన్నయ సాధించిన అమూలకమైన మహాశిల్పం. 


ఇటువంటివి ఎన్నెన్నో, మరికొన్నింటిని భావిపర్వపీఠికలలో సమీక్షించటం జరుగుతుంది. 


నన్నయపద్యం ధారామధురంగా సాగుతుంది. పద్యం మొదలుపెట్టిన దగ్గరినుండి ముగిసేంతవరకూ సెలయేరువలె 
ప్రవహించినట్లుంటుంది. వింటే ముందుగా శ్రవణానందం కలిగిస్తుంది శబ్దసౌందర్యంతో. ఆలోచించినకొద్దీ ఆలోచనామృతం 
అందజేస్తుంది అర్జగాంభీర్యంతో. తత్సమపదభూయిష్టమైనా తెలుగుదనం రచనలో తొణికిసలాడుతూ ఉంటుంది. తెలుగువారు 
అందమైన ఆకారాన్నీ, అమందమైన భావావేశాన్నీ గౌరవిస్తారు. వారిచిత్తవృత్తికి అద్దంపట్టేది నన్నయపద్యశైలి. కృతిపతిప్రశంస 
చేసే మొదటి తెలుగు పద్యం నన్నయశైలికి అక్షరావతారం! 


పీర్రిక-43 


“రాజకులైకభూషణుండు, రాజమనోహరు6 డన్యరాజ తే 

జోజయశాలిశౌర్యు(డు, విశుద్దయశశృ్ళరదిందుచం ద్రికా 

రాజితసర్వలోకు.(, డపరాజితభూరిభుజాకృపాణధా 

రాజలశాంతశాత్రవపరాగు(డు రాజమహేంద్రు€ డున్నతిన్‌”. (ఆది. 1.3) 


ఓజస్సులో ప్రసాదం కలిపితే వచ్చే ఒక మధురమైన శైలి ఇది. ఉదాత్తవర్ణనలో నన్నయ కలం ఈరీతిగా లాస్యంచేస్తుంది. 
ప్రసాదం సర్వగుణ సమర్దనీయమనీ, అక్షరరమ్యత దాని సహజగుణమనీ, ధారామాధుర్యంతో కూడిన ఈవర్ణనంలో రాజరాజుకూ, 
ధర్మరాజుకూ సమానధర్మం పాటింపబడిందనీ గ్రహిస్తే నన్నయ కవితాలక్షణాలు మూడింటికీ ముచ్చటైన ఉదాహరణంగా 
దీనిని గుర్తించవచ్చును! నన్నయపద్యాలలో ఎన్నో భద్రగజాలు నడుస్తాయని ప్రసిద్ది. అందుకే నన్నయనే భద్రగజంగా కీర్తించాడు ఎజ్జన. 


ఊఉ. “ఉన్నతగోత్రసంభవము, నూర్జితసత్వము, భద్రజాతి సం 
సన్నము, నుద్ధతాన్యపరిభావిమదోత్కటమున్‌, నరేంద్రపూ 
జోన్నయనోచితంబు నయి చొప్పడు నన్నయభట్ట కుంజరం 
బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుట6 బ్రస్తుతించెదన్‌.” (హరివంశము 1.6) 


కవిత్రయభారతం - వ్యాఖ్యానం 


ఆంధ్రమహాభారతానికి ఆమూలాగ్రం వ్యాఖ్య ఇంతవరకు వెలువడలేదు. కొన్ని పర్వాలకు, కొన్ని ఆశ్వాసాలకు ఎడనెడ 
గచ్చత్‌ వ్యాఖ్యలు, సరళవ్యాఖ్యలు వచ్చాయి కాని ఒక సమగ్రతను సాక్షాత్కరింపచేసే వ్యాఖ్యానం రాలేదు. ఆ లోపాన్ని 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు తీర్చి అటు ధర్మప్రచారానికీ, ఇటు సాహిత్య ప్రసారానికీ ఎనలేని సేవచేస్తున్నారు. 
కవిత్రయభారతం తెలుగులోకి అవతరించి దాదాపు వేయేళ్లు (దాదాపు 950 సం॥) అవుతున్న తరుణంలో ఈ సముగ్రవ్యాఖ్య 
వెలువడటం ఆంధ్రులు చేసికొన్న అదృష్టం. ఈ వాజ్మయ యజ్ఞంలో కర్తలైన టి.టి.డి.బోర్డు ఛైర్మన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 
మొదలైన అధికారులూ, సంపాదకులూ వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, ప్రోత్సాహకులుగా కృషిచేసినవారూ ధన్యులు. 
వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సులు. కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు సలహామండలి సభ్యులకూ, సంపాదకమండలి 
సభ్యులకూ, ఈ ప్రచురణ విషయంలో విశేష శ్రద్ధ తీసికొన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంపాదకులకూ, కంట్రోలర్‌ ఆఫ్‌ 
పబ్లికేషన్స్‌ గారికీ, సహాయకులైన వారి సిబ్బందికీ నా ధన్యవాదాలు. 


విద్వద్వరేణ్యులైన ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు ఆదిపర్వంలోని మొదటి మూడు ఆశ్వాసాలకు వ్యాఖ్యను 
సరళ గ్రాంథికభాషలో రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్ణయం ప్రకారం వారివ్యాఖ్యను శిష్టవ్యావ హారికంలోకి 
పరివర్తనం చేయటం జరిగింది. నాలుగవ ఆశ్వాసానికి ప్రధానసంపాదకులే శిష్టవ్యావహారికంలో వ్యాఖ్యను సమకూర్చారు. 
డా॥ అప్పజోడువేంకట సుబ్బయ్యగారు తొలుత తాము సరళ గ్రాంథికభాషలో రచించిన ఆదిపర్వం 5,6,7,8 ఆశ్వాసాల వ్యాఖ్యను 
సంపాదకమండలి సలహాననుసరించి వారే శిష్టవ్యావహారికంలోనికి పరివర్తనంచేసి ఇచ్చారు. శిష్టవ్యావహారికశైలిలో పాటించవలసిన 
మార్గదర్శక సూత్రాలను సంపాదకమండలి రూపొందించింది. వాటి ననుసరించి కవిత్రయ మహాభారత వ్యాఖ్యానం మొత్తం 
శిష్టవ్యావహారికంలోనే సాగటం విశేషం. 


పీర్రిక-44 


వ్యాఖ్యాతలు చెప్పిన అంశాలకు మరికొన్ని విశేషాంశాలను చేర్చి, ప్రతి సంపుటికీ ఒక పీఠికను కూర్చి, ఈ సరళవ్యాఖ్యకు 
వీలైనంతవరకు సమగ్రతను, ఏకవాక్యతను, కథార్థ ప్రసన్నతను, కావ్యశిల్పతత్త్వ సమన్వయాన్నీ సంతరించి, ఎక్కువమంది 
సహృదయులకు సమ్మోదాన్ని కలిగించే దిశగా ప్రధాన సంపాదకుడి కృషి సాగింది. ఇది మొత్తంమీద అందరికీ అందుబాటులో 
ఉండే సరళ వ్యాఖ్య. విశేషాంశాలు భారతంలోని కొన్ని గంభీర విషయాలను దర్శించటానికి తోడ్పడే గవాక్షాలు మాత్రమే. 


పద్మావతీసహిత శ్రీవేంకటేశ్వరస్వామివారు నాకు ఈ మహాభారత వ్యాఖ్యానసంపుటుల ప్రధాన సంపాదకత్వబాధ్యతలు 
ప్రసాదించటం నా పూర్వజన్మపుణ్యవిశేషం. ఆ పురాణ దంపతుల పాదపద్మాలకు భక్తితో సహస్ర ప్రణామాలు. ఈ ప్రచురణ 
సర్వధర్మ సారసత్యస్వరూపు డైన ఆ భగవానుని దివ్యచరణారవిందాలపై ఉంచుతున్న భక్తి పారిజాత పూజాకుసుమం! 


హైదరాబాదు జి.వి. సుబహ్మణ్యం 
బహుధాన్య శ్రావణ పూర్ణిమ ప్రధాన సంపాదకుడు 
8-8-1998 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం. 


ఆదిపర్వ కథాసారం 


(మొదటి భాగం) 


మహాభారత యుద్ధానంతరం కౌరవవంశానికి అంకురంగా నిలిచినవాడు ఉత్తరాభిమన్యుల పుత్రుడు పరీక్షితుడు. 
పాండవుల తరువాత హస్తినాపుర సింహాసన మెక్కి అరవైయేడేళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరీక్షిన్మహారాజు 
వేటకు వెళ్లాడు. ఒక మృగంమీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తటం మొదలు పెట్టింది. రాజు దాని 
వెంటపడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనపడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. 
ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటంచేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక 
పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ మునిమెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. 


శమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెళ్లోపడ్డా ఒళ్లు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడున్నాడు. 
అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని, ఆగ్రహోదగ్రుడై, “ఎడురోజుల్లో తక్షక 
విషాగ్ని దగ్భడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్ఫోవుగాక! అని శపించాడు. 


శృంగి తండ్రి దగ్గరకు వచ్చాడు. పామును తండ్రి మెడనుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. 
శమీకుడు కోపంవలన ఎన్నో అనర్థాలు కలుగుతాయనీ, క్షమాగుణం తపస్వికి అలంకారమనీ కొడుకునకు బోధించి శాపాన్ని 
క్రమ్మరించుమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాపవృత్తాంతాన్ని రాజుకు 
తెలియపరిచాడు. 


శాపవృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటికంబపు మేడ కట్టించుకొని 
అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు, భటులు కాపలా కాస్తూ ఉంటే, వారంరోజుల 
గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. 


పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి, “సంజీవనిని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే 
అతనిని తిరిగి బ్రతికించి తన విద్యాబలాన్ని ప్రభువుముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో 
తక్షకుడు కలిసికొన్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మర్రిచెట్టును కాటేసి దగ్ధం చేశాడు; వెంటనే కశ్యపుడు 
ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలిసికొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా 
అతడిని తిరిగి పంపించివేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. 


తక్షకుడు నాగకుమారులతో కలిసి బ్రాహ్మణవేషాలతో వెడలి ఏకస్తంభహర్యా్యనికి చేరుకొన్నాడు. వేదఘోషతో వచ్చిన 
ఆ విప్రులను రాజు పూజించాడు. ఏడవరోజు సూర్యాస్తమయం అవుతున్నది కదా అని, ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒకదానిని 
తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తలయెత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు 
దగ్భడైపోయాడు. 


పరీక్షిత్తు చనిపోయేనాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి 
వచ్చింది. తండ్రికి తక్షకునివలన కలిగిన అపకారాన్ని ఉదంకునివలన తెలిసికొని పాములజాతిమీద మండిపడ్డాడు. సర్పయాగం 


కథాసారం: 46 


చేసి తక్షకాదుల నందరినీ అగ్నిలో ఆహుతి చేయాలనుకొన్నాడు. యాగం ఆరంభమయింది. అగ్నికుండంలో పాములు వరుసగా 
వచ్చి పడుతున్నాయి. అప్పుడు ఆస్తీకుడనే విప్రుడిని వాసుకి మొదలైన నాగముఖ్యులు సర్పయాగాన్ని మాన్పించుముని ప్రార్థించారు. 
ఆస్తీకుడు సముచితమైన స్తుతులను చేసి జనమేజయుడిని మెప్పించి సర్పయాగం మాన్పించాడు. 


ఆ తరువాత ఒకనాడు జనమేజయుడు విద్వద్లోష్టిలో ఉండగా వైశంపాయనాది శిష్యులతో వ్యాసమహర్షి అక్కడకు 
వచ్చాడు. జనమేజయ మహారాజు వ్యాసమహర్షిని అర్థ్య పాద్యాది విధులతో పూజించి వినయంతో నమస్కరించి ఇట్టా అడిగాడు- 


“ఓ మహర్షీ! మీరూ, భీష్మాది కురువృద్భులూ కలిసి రాజ్య సంపదను విభాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా, సుఖశాంతులతో 
వాటిని అనుభవించకుండా అటు పాండవులూ, ఇటు కౌరవులూ ఏ కారణంవలన ఇంత ప్రజాక్షయమైన భారతయుద్ధం 
చేశారు? ఈ వంశ కలహం అసలు ఎందుకు కలిగింది? మీ ఆజ్ఞలను వారెందుకు పాటించలేదు? లేదా మీరు తెలిసి తెలిసి 
వారిని ఎందుకు వారించలేదు? పాండవధార్తరాష్టుల విభేదన కథ వినాలని ఉన్నది. వినిపించండి” - అని జనమేజయుడు 
వేడుకొన్నాడు. వ్యాసమహర్షి శ్రీ మహాభారత కథాఖ్యానం చెప్పటానికి తన శిష్యుడైన వైశంపాయనుడిని నియోగించాడు. 


uy 


అందువలన కథకుడు - వైశంపాయనుడు. శ్రోత - జనమేజయుడు. 
వ్యాసుని జననం 


మహాభారతాన్ని రచించిన వేదవ్యాసులవారే పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర నిర్వహించారు. అందువలన 
ఆయనను గురించి ముందు తెలుసుకొందాం. 


దాశరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉన్నది. అద్రిక అనే అప్పరస బ్రహ్మశాపంవలన యమునలో చేపగా 
తిరుగుతున్నప్పుడు, ఆమె ఉపరిచరవసువు వీర్యంవలన పుట్టింది. ఆమెను దాశరాజు కన్నబిడ్డవలె పెంచుకొంటున్నాడు. 
చేపకడుపున పుట్టటం వలన ఒళ్లల్లా చేపవాసన కొడుతుండేది ఆమెకు. అందువలన మత్స్యగంధి అని పిలిచేవారామెను. 
ఆమెకు యౌవనం వచ్చింది. యమునానదిమీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని తండ్రి మత్స్యగంధిని 
నియోగించాడు. ఆమె శ్రద్దాభక్తులతో ఆ పనిచేస్తున్నది. 


వసిష్థమహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునానది దాటటానికి పడవరేవుకు 
వచ్చి మత్స్యగంధిని చూచాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకొన్నది. అతడు తన కోర్కెను ఏకాంతంగా 
ఆమెకు తెలియజెప్పాడు. మునిమాట కాదంటే శాపమిస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇట్లా అన్నది : 


“మహర్షీ! నేనా కన్యకను, పైపెచ్చు నా మేనెల్లా చేపలకంపు; మీ మాట నే నంగీకరిస్తే నా కన్యకావ్రతం ముగిసిపోతుంది. 
అప్పుడు మా తండ్రిగారింటికి నేనెట్లా వెళ్లగలుగుతాను? కాబట్టి, నాకెటువంటిదోషం రాకుండా నీవు అనుగ్రహిస్తే నాకేమీ 
అభ్యంతరం లేదు” అని అన్నది మత్స్యగంధి. 


పరాశరుడు ఆ మాటలు విని, సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని 
చేపలకంపు పోయి ఒక యోజనదూరం వరకూ పరిమళించే సుగంధాన్ని సహజశరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె 
“గంధవతి'గా, “యోజనగంధి'గా పేరుపొందింది. ఆమెకు దివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి పడవ నది నడుమ 
నున్న దీవికి చేరింది. పట్టపగలు - బట్టబయలు ఎట్లా సంగమం సాధ్యం? అని అనుమానించింది యోజనగంధి. పరాశరుడు 
పట్టపగలును చిమ్మచీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన 


కథాసారం: 47 


వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యోయౌవనుడైనాడు. సమస్తజ్ఞానం ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి 
మరికొన్ని వరాలిచ్చి వెళ్లిపోయాడు. నల్లని యమునాద్వీపంలో పుట్టటంవలనా, కృష్ణుడు - అంటే - నల్లనివాడు కావటంచేత 
వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిలజడలు, దండకమండలాలూ సహజంగానే ధరించి 
వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. “మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకొండి; ఆక్షణమే మీ యెదుట 
ఉంటాను” అని చెప్పి తపోవనానికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, చిక్కుపడిఉన్న వేదాలను విడదీసి 
లోకంలో వెలయించాడు; వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తానూ ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే 
రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలకపాత్ర నిర్వహించింది. 


భీష్మప్రతిజ్ఞ 


వ్యాసుని తరువాత పాండవ కథలో మరో ప్రధానవ్యక్తి భీష్ముడు. శంతను మహారాజుకూ గంగాదేవికీ పుట్టిన మహాబలుడు. 
వసిష్టుని శాపంవలన భూతలం మీద పుట్టి, బ్రహ్మచారిగా, దీర్భాయువుగా, మహావీరుడుగా జీవించిన సత్యవ్రతుడు. యౌవరాజ్య 
పట్టాభిషేక యోగ్యుడై తండ్రియైన శంతనుమహారాజుగారి వాత్సల్యాన్ని చూరగొంటున్నాడు. 


ఇట్లా ఉండగా ఒకనాడు శంతనుడు గంగానదీ తీరంలో యోజనగంధిని చూచాడు. ఆమెపై మరులు కొన్నాడు. ఆమె 
తండ్రి అయిన దాశరాజుకు తనకోరిక తెలిపాడు. దాశరాజు అందుకు అంగీకరించాడు కాని, ఒక నియమం పెట్టాడు. శంతనుడికీ 
సత్యవతికీ కలిగిన పుత్రునికే పట్టాభిషేకం చేయాలి; అప్పుడే సత్యవతితో వివాహానికి అంగీకరిస్తానన్నాడు. శంతనుడు భీష్ముని 
మీది అభిమానంతో సత్యవతి సంబంధాన్ని అంగీకరించలేక హస్తినాపురానికి తిరిగి వెళ్లాడు. కాని, సత్యవతీ విరహంతో కుమిలిపోతూ 
ఉన్నాడు. భీష్ముడు తండ్రి మనస్సును తెలిసికొంటాడు. దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. అతని నియమాన్ని అంగీకరించాడు. 
దానికోసం రెండు భీషణ ప్రతిజ్ఞలు చేశాడు : ఒకటి - తాను రాజ్యం స్వీకరించకుండా శంతనునికీ సత్యవతికీ కలిగిన సంతానానికే 
రాజ్యం లభించేటట్లు చేస్తానని. రెండు - భవిష్యత్తులో తనకు పుట్టే బిడ్డలు సింహాసనానికి పోటీ పడకుండా ఉండటానికి 
వీలుగా ఆమరణ బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరిస్తానని. ఈ ప్రతిజ్ఞలు విని దేవతలు పూలవాన కురిపించారు. “భీష్ముడు” అని 
ప్రశంసించారు. తండ్రి అతనికి “స్వచ్చందమరణాన్ని వరంగా ఇచ్చాడు. 


భీష్మునివలననే సత్యవతికీ శంతనునికీ వివాహమైనది. వారిద్దరికీ చిత్రాంగద, విచిత్రవీర్యులనే పుత్రులు పుట్టారు. 
వారి చిన్నప్పుడే శంతనుడు కన్నుమూశాడు. వారిద్దరి రక్షణభారంతోపాటు రాజ్యరక్షణభారాన్ని కూడా భీష్ముడు స్వీకరించాడు. 
చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశాడు. అతడు గర్వాంధుడై విహరించాడు. మనుజ గంధర్వాదులను ఆక్షేపించాడు. చిత్రాంగదుడనే 
ఒక గంధర్వపతికి కోపం వచ్చి అతడిని ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. చిత్రాంగదు లిద్దరూ ఘోరంగా యుద్ధం చేశారు. 
శంతనుని పుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ తరువాత భీష్ముడు విచిత్రవీర్యునికి హస్తినాపుర పట్టాభిషేకం 
చేశాడు. అతనికి కాశీరాజు కూతుళ్లను ముగ్గురిని స్వయంవరంలో బలవిజితలుగా తెచ్చి వివాహం చేయబోయాడు. వారిలో 
పెద్దది అంబ సాల్వుడిని వరించింది కావున భీష్ముడామెను సాళ్వదేశానికి పంపాడు. మిగిలిన ఇద్దరూ అంబిక, అంబాలికలను 
విచిత్రవీర్యుడికి కట్టబెట్టాడు. అతడు ఆ భార్యలతో అహోరాత్రాలు భోగించి నిర్వీర్యుడై అసువులను కోల్పోయాడు. దానితో 
హస్తినాపురికి నాథుడు లేకుండా పోయాడు. 


అదొక విచిత్రమైన పరిస్టితి. కురువంశపుత్రులలో మిగిలింది భీష్ముడొక్కడే. సత్యవతి అతణ్జి రాజ్యానికి పట్టాభిషిక్తుడవు 


బ జని 


కమ్మనీ, వివాహమాడి సంతానవంతుడవై వంశాన్ని నిలుపువునీ వేడుకొన్నది. భీష్ముడు తన భీష్మటప్రతిజ్ఞను జాపకం 


ఇ 


చేసి,పంచభూతాలు వాటి ధర్మాలు తప్పినా నేను నా మాటను తప్పనని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు నిండు సభలో ఒక 


కథాసారం: 48 


ఆపద్ధర్మాన్ని ప్రతిపాదించాడు. రాజవంశాలలో సంతానం లేకుండా రాజులు మృతులైనప్పుడు దేవరన్యాయంతో రాజులు 
సంతానాన్నిపొందే ఆచారాన్నీ, అది అవ్పటినమాజంలో పొందిన ప్రామాణికత్వాన్నీ వివరించి చెప్పాడు. అది అందరికీ 
అంగీకారమైనది. సత్యవతి వేదవ్యాసుని తలచి, అతడు తన కోడండైన అంబిక, అంబాలికలయందు పురుషసంతానాన్ని 
కలిగించేటట్ట్లు భావించింది. 


ఆ దేవర న్యాయంవలన అంబికయందు వేయి యేనుగుల బలం గల ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాని, అతడు 
పుట్టుగ్రుడ్డి. అందువలన వ్యాసుడు అంబాలికయందు మరొక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. అతడు మహాపరాక్రమశాలి కాని, 
పాండు వర్ణం కలవాడు కాబట్టి పాండురాజయ్యాడు. సలక్షణ సంతానం కలుగలేదన్న అసంతృప్తితో అంబికను మరొకపుత్రుడిని 
కనుమని కోరుతుంది సత్యవతి. కాని, వ్యాసుని కపిలగడ్డం, కవిల జడలు, నల్లని పొడుగైన రూపం చూచి రెండవసారి 
పొందలేక అంబిక ఒకదాసిని తనస్థానంలో ఉంచింది. ఆమె వ్యాసుని హృదయాన్ని మెప్పించి ఒక సుతుడిని పొందింది. అతడే 
ధర్మవిదుడైన విదురుడు. వారినిపెంచి, పెద్దవారిని, విద్యావంతులను చేసి, వివాహితులను చేసే బాధ్యత కూడా భీష్ముడే 
స్వీకరించాడు. 


ఇది ఆదిపర్వ కథాసారంలో మొదటిభాగం. 


జి.వి. సుబహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సంపుటము - 1 
ఆదిపర్వము 
మొదటి భాగము (1,2,3,4 ఆశ్వాసములు) 
విషయసూచిక 
త 


ప్రథమాశ్వాసము 

విషయము సంస్కృతమూలము పుట 
మంగళశ్లోకము 1 
అవతారిక 2 
భారతకథా ప్రస్తావన 1-1-8 22 
పర్వానుక్రమణిక 1-2-34 27 
పర్వసం గ్రహము 1-2-71 32 
భారతసంహితా నిర్మాణప్రశంస 1-1-63 53 
శమంతపంచకాక్షాహిణీ సంఖ్యా కథనము 1-2-1 59 
సరమవృత్తాంతము - జనమేజయుని పురోహిత వరణము 1-3-1 63 
ఉదంకుండు పాష్యుమహాదేవికుండలంబులం దేంబోవుట 1-3-86 67 
తక్షకుండు కుండలంబు లపహరించుట 1-3-136 73 
తక్షకుండు కుండలంబులం దెచ్చి యుదంకున కిచ్చుట 1-3-158 80 
ఉదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ధి. గలిగించుట 1-3-177 85 
భృగువంశకీర్తనము - భృగు వగ్నికి శాప మొసంగుట 1-5-3 88 
చ్యవనునివలన6 బులోము.డను రాక్షసుండు చచ్చుట 91 
ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రదుకుట 1-8-1 98 
సహస్రపాదుని వృత్తాంతము 1-10-6 103 

ద్వితీయాశ్వాసము 

గరుడోపాఖ్యానము 110 
కద్రూవినతలు పుత్రులం గోరి పడయుట 1-14-5 110 
అనూరుడు జనించి వినతకు శాప మిచ్చుట 1-14-14 111 
దేవాసురు లమృతమును బడయం గోరి సముద్రమును మధథించుట 1-15-5 113 
దేవదానవుల యుద్ధము 1-11-10 118 
కద్రూవినత లుచ్చెశ్రవమును జూచి పందెములు సజచుట 1-18-1 121 
వినతకు గరుడుండు జనియించుట 1-20-4 126 
గరుత్మంతు( డమృతంబు. దెచ్చుటకు6 దల్లియనుమతిం గొనుట 1-24-1 132 


గజకచ్చపముల వృత్తాంతము 1-25-10 136 


విషయసూచిక: 50 


గరుడం డమృతహరణార్థం బెగయుట 

వాలఖిల్యుల వృత్తాంతము 

గరుడ డమృతరక్షకులతో యుద్దము సేయుట 

శ్రీమన్నారాయణుడు గరుడునకు. బ్రసన్నుడగుట-ఇంద్రుండు 
గరుడునితో స్నేహించుట 


బ్రహ్మయనుజ్ఞవలన శేషుడు భూభారంబు దాల్చుట 

వాసుకి తల్లిశాపమునకు వగచుట 

జరత్కారుండు వివాహంబు చేసికొనంబూనుట 
జనమేజయునకు. బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట 
కశ్యపునకు6 దక్షకు(డు గోరిన ధనం బిచ్చి మరల్చుట 

తక్షక విషాగ్నిచే( బరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్భుం డగుట 
జనమేజయమహారాజు సర్ప్వయాగము సేయుట 

ఆస్తీకుండు సర్పయాగము నివారించుట 


తృతీయాశ్వాసము 


1-26-37 
1-27-4 
1-28-1 


1-29-12 
1-32-2 

1-33-1 

1-42-9 

1-36-8 

1-38-31 

1-39-19 

1-46-6; 1-46-23 
1-49-17 


వ్యాసుడు జనమేజయునకు భారతకథం దెలుప వైశంపాయను నియోగించుట 1-54-1 


భారతమహిమము 

పాండవధార్తరాష్రుల భేదకారణసంగ్రహము 
ఉపరిచరవసుమహారాజు వృత్తాంతము 

మత్స్యగంధి వృత్తాంతము 

శ్రీవేదవ్యాసమునీంద్రుని యవతారము 

భీష్మాదివీరులు దేవదానవాదుల యంశంబువలనం బుట్టుట 
దేవదానవ ప్రముఖుల యుత్పత్తి క్రమము 
దేవదానవాద్యంశములచే భూమియందు. బుట్టినవారి క్రమము 
కౌరవవంశ వివరణము 

యయాతి మహారాజు చరిత్రము 

కచుండు దానవహతుం డై మృతసంజీవనిచే బ్రదుకుట 


యయాతి నూతంబడిన దేవయాని నుద్దరించుట 
శర్మిష్ట దాసియై దేవయానిం గొలుచుట 


యయాతి మహారాజు దేవయానిని వివాహం బగుట 
యయాతి శర్మిష్టకు. బుత్రదానంబు సేయుట 
శుక్రుడు యయాతికి శాపం బిచ్చుట 

యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట 
యయాతి పూరునకు బోధించిన నీతులు 


1-55-6 
1-57-1 
1-57-50 
1-57-70 
1-58-3 
1-59-9 
1-57-84 
1-70-10 
1-71-3 
1-71-30 
1-73-14 
1-75-13 
1-76-8 
1-77-10 
1-78-24 
1-79-1 
1-82-6 


142 
144 
149 


154 
162 
163 
173 
180 
190 
194 
196 
206 


219 
222 
225 


232 
238 


242 
244 
249 
255 
260 
264 
271 


283 
290 


293 
302 
310 
313 
319 


విషయసూచిక: 51 


ఇంద్రుండు యయాతిని స్వర్గలోకభ్రష్టుని. జేయుట 1-83-3 322 
యయాతి యష్టకాదు లడిగిన ప్రశ్నలకు సంక్షేపరూపంబున 

సమాధానంబు లొసంగుట 1-84-3 326 

చతుర్థాశ్వాసము 

పూరువంశక్రమము 1-90-11(1-89-4) 333 
దుష్యంతుండు వేంట కరుగుట 1-63-1 336 
కణ్వాశ్రమ వర్ణన 1-64-3 339 
శకుంతల దుష్యంతునకు6 దన జన్మక్రమం బెజింగించుట 1-65-14 347 
దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొనంగోరుట 1-67-1 357 
భరతుని జననము 1-68-1 363 
కణ్య్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 1-68-10 366 
దుష్యంతుడు శకుంతలను నిరాకరించుట 1-68-18 370 
కుపితయైన శకుంతల దుష్యంతునకు ధర్మప్రబోధ మొనరించుట 1-68-22 371 
దివ్యవాణి నాకర్ణించి దుష్యంతు(డు శకుంతలను గ్రహించుట 1-69-28 382 
భరతవంశ క్రమము 1-90-34 386 
గంగావసువుల సమయము 1-91-1 390 
తనపుత్రునకు భార్యవగుమని ప్రతీవుండు గంగ కుపదేశించుట 1-92-1 395 
గంగాశంతనుల సమయము 1-92-26 398 
గంగ శంతనునకు వసువుల వృత్తాంతమును దెలుపుట 1-29-49 403 
గంగ దేవవ్రతునిం దెచ్చి శంతనున కిచ్చుట 1-94-11 406 
శంతనుడు సత్యవతిని భార్యగా గోరి ప్రతిహతమనోరథు(డగుట 1-94-41 411 
గాంగేయు(డు బ్రహ్మచర్యవ్రతంబు. బూని భీష్ముండగుట 1-94-54 414 
చిత్రాంగదా విచిత్రవీర్యుల వృత్తాంతము 1-95-1 421 
భీష్ము(డు కాశీరాజుకూంతుల స్వయంవరమున కరుగుట 1-96-4 423 
సాల్వుండు భీష్మునితో యుద్దంబు సేయుట 1-96-27 425 
విచిత్రవీర్యుని వివాహము, మరణము 1-96-52 428 
సత్యవతి భీష్ముని వివాహమాడుమని కోరుట 1-97-4 430 
దీర్భతముని వృత్తాంతము 1-98-6 434 
సత్యవతి భీష్ముని యనుమతంబున వ్యాసుని సోదరక్షేత్రముల 

యందు సంతానమును బడయు మని నియోగించుట 1-99-1 438 
ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననము 1-100-4 444 
మాండవ్యోపాఖ్యానము 1-101-1 448 


Kokk kk 


శ్రీమదాంధ్ర 
మహాభారతము 


ఆదిపర్వము 
మొదటి భాగము 


(1,2,3,4 ఆశ్వాసాలు) 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము -ప్రథమాశ్వాసము 
మంగళశ్లోకము 


శ్రీవాణీగిరిజా శ్రిరాయ దధతో వక్షోముఖాజ్లేషు యే 

లోకానాం స్థితి మావహ న్యవిహతాం స్త్రీ పుంసయోగోద్ధవామ్‌ 

తే వేదత్రయమూర్తయ స్రిపురుషా స్పంపూజితా వ స్సురై 

ర్టూయాసుః పురుషోత్తమామ్దుజభవ శ్రీ కన్ధరా శ్రాయసే. 1 


ప్రతిపదార్థం: యే= ఏ విష్ణు బ్రహ్మ శంకరులు; శ్రీ, వాణీ, గిరిజా (క్రమంగా లక్ష్మీ సరస్వతీ పార్వతులను; చిరాయ= 
చిరకాలంనుండి; వక్షః ముఖ, అజ్లేషు= రొమ్మునందూ, మొగమునందూ, దేహమునందూ; దధతః= ధరిస్తున్న వారై; స్రీ 
పుంస, యోగ+ ఉద్భవామ్‌= (స్త్రీపురుషుల సంయోగంవలన పుట్టిన; లోకానామ్‌= లోకములయొక్క; స్థితిమ్‌= స్థిరత్వాన్ని 
(నిలకడను); అవిహతామ్‌= అవిచ్చిన్న మైనదానినిగా; ఆవహన్తి= చేస్తున్నారో; వేద, త్రయ, మూర్తయః= బుగ్యజుస్సామా లనే 
మూడు వేదాల రూపాలు గలవారున్నూ; సురైః= దేవతలచేత; సంపూజితాః= పూజింపబడినవారున్నూ అయిన; తే= 
పురుషోత్తమ+అమ్బుజభవ, శ్రీకన్దరాః= విష్ణువు, (బ్రహ్మ, శివుడు - అనబడే; (త్రి, పురుషాః= త్రిమూర్తులు; వః= మీకు; 
'శ్రేయసే= మేలుకొరకు (మేలు చేసేవారుగా); భూయాసుః= అగుదురు గాక! 


తాత్సర్యం: న విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలంనుండి [క్రమంగా రొమ్మునందూ, ముఖమునందూ, దేహమునందూ 
లక్ష్మీ సరస్వతీ పార్వతులను ధరిస్తున్నవారై, (స్త్రీపురుషుల సంయోగంవలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్చిన్నంగా 
కలిగిస్తున్నారో, మూడువేదాలరూపం కలవారున్నూ, దేవతలచేత పూజింపబడినవారున్నూ అయిన ఆ విష్ణు బ్రహ్మ 
శంకరు లనబడే (త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించేవా రౌతారు గాక! 


విశేషం: కావ్యారంభ పద్యాన్ని శ్రీకారంతోనూ, మగణంతోనూ ప్రారంభించటం మంగళకరం. అందువలననే ఇది మంగళళ్లోకం. 
ఇది నాటకంలోని నాందివంటిది. కావ్యారంభంలో ఆశీర్వాదాన్ని కాని, నమస్కారాన్ని కాని, వస్తు నిర్దేశాన్ని కాని చేయా లని 
లాక్షణికుల నిర్దేశం.'ఆశీర్జమ(స్కియా వస్తునిర్దేశోవాపి తన్ముఖమ్‌'. ఈ శ్లోకంలో ఆశీర్వచనం ఉన్నది. నన్నయ మహాభారతాన్ని 
తెలుగులో రచిస్తున్నప్పటికీ సంస్కృతం అమరభాష కావటంచేత ఆశీఃపూర్వకమైన మంగళళ్లోకాన్ని సంస్కృతంలోనే (ప్రాసి 
ఉన్నాడు. శ్రీకంధరుడు అంటే విషం కంఠంలో కలవా డని వ్యుత్పత్తి. ఆశీర్వచనంలో శ్రీకంధరశబ్బాన్ని ఎందుకు వాడినా డని 
కొందరికి సందేహం కలుగవచ్చు. శివుడు హాలాహలభక్షణం చేయటం లోకరక్షణంకొరకే కాబట్టి అది శుభాన్నే సూచిస్తుంది. 
వేదత్రయమూర్తు లనేపదం భారతం పంచమవేద మని సూచిస్తున్నది. పురుషోత్తమశబ్దం శ్రీకృష్ణుడినే కాక ధర్మజార్జున 
భీష్మాదులను కూడ జ్ఞప్తికి తెస్తున్నది. 'వక్షోముఖాళ్లేషు' అనేది సమాహారద్వంద్వం కదా! అది ఏకవచనంలో కాక బహువచనంలో 
ఉండటానికి హేతు వేమి టని కొందరు (ప్రశ్నిస్తారు. ఆ వక్షోముఖాంగాలు ఒక్కరివి కాక ముగ్గురివి కావటం అందుకు కారణం. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


భార్యలను చిరకాలంనుండీ [ప్రేమిస్తున్న ధర్మమూర్తులు (త్రిమూర్తులు వేదత్రయంలో చెప్పబడిన గృహస్థధర్మానికి ప్రతీకలు. 
వారు (్రీపుంసయోగోద్భవ మైన లోకానికి అవిచ్చిన్నతను ప్రసాదిస్తా రనటంవలన భారతంలో వేదసమ్మతమైన గృహస్థ్రధర్మం 
ప్రధాన ప్రతిపాద్యాంశం అని ధ్వని. ఇది సంస్కృతభారతారంభంకంటె విలక్షణమైనదని గమనించాలి. కావ్యతాత్సర్యాన్ని సూచించటం 
వస్తునిర్దేశంలోని భాగం. అలం: (క్రమం. 


నన్నయ బుషితుల్యుడు. అతని నోట (త్రిమూర్తులు అనే పదం రావటంచేత లోకాలస్టితిని (త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు 
ఆం(ధ్రమహాభారతాన్ని కూడా (త్రిమూర్తితుల్యు లైన మువ్వురుకవులు రచించి పూర్తి చేస్తా రనే సూచన అప్రయత్నంగా 
కలిగిందని కొంద రంటారు. 'నన్నయ' పదం నారాయణ శబ్ద భవం; తిక్కన “కవిబ్రహ్మ, ఎట్టన 'శంభుదాసుడు”, అందుచేత 
కవిత్రయం వారు త్రిమూర్తులవంటివా రనటం సమంజసంగానే ఉన్నది. ఇది శార్దూలవిక్రీడితం. ఇందులో తెలుగుపద్యాలలోవలె 
ప్రాస కాని, అక్షరమైత్రితోకూడిన యతి కాని లేవు. సంస్కృతక్టోక మర్యాదలే ఇందులో ఉన్నాయి. 


అవతారిక 


వ. అని సకలభువనరక్షణప్రభువు లై యాద్యు లైన హరిహరహిరణ్యగర్ణ పద్మోమావాణీపతుల స్తుతియించి, 
తత్ర్రసాదసమాసాదిత నిత్యప్రవర్దమాన మహామహీరాజ్యవిభవుండును, నిజభుజవిక్రమ విజితారాతి 
రాజనివహుండును, నిఖిలజగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండును నై పరంగుచున్న రాజరాజ 
నరేంద్రుండు 2 


ప్రతిపదార్థం: అని= పైక్టోకంలో చెప్పబడినప్రకారం; సకల, భువన, రక్షణ, (ప్రభువులు+ఐ= సర్వలోకాలను రక్షించటంలో 
సమర్ధులై; ఆద్యులు+ఐన= సృష్టికి మొదటివా రైన; హరి, హిరణ్యగర్భ, పద్మా+ఉమా, వాణీపతులన్‌= విష్ణువు, శివుడు, (బ్రహ్మ 
అనెడి లక్ష్మీ పార్వతీ సరస్వతీ భర్తలను; స్తుతియించి= పొగడి; తత్‌, ప్రసాద, సమాసాదిత, నిత్య (ప్రవర్ధమాన, మహత్‌, మహీ, 
రాజ్య, విభవుండును= ఆ త్రిమూర్తిదంపతుల అను(గ్రహంచేత పొందబడిన దై, సంతతం వర్హిల్చుతున్న గొప్పభూరాజ్యవైభవం 
కలవాడున్నూ; నిజ, భుజ, విక్రమ, విబిత+అరాతి, రాజ, నివహుండును= తన బాహువుల పరా(క్రమంచేత జయింపబడిన 
శత్రురాజుల సమూహం కలవాడున్నూ; నిఖిల, జగత్‌+జేగీయమాన, నానా, గుణ, రత్న, రత్నాకరుండునున్‌= సమస్త 
జగత్తులచేత (లోకాలచేత) స్తుతింపబడుతున్న పలువిధాలైన సుగుణా లనెడి మణులకు సము(ద్రుడున్నూ; ఐ; పరంగుచున్న= 
ఒప్పుతున్న; రాజరాజనరేం(ద్రుండు= తూర్పుచాళుక్యవంశానికి చెందిన రాజరాజనరేం(ద్రు డనే రాజు. (ఇతడు క్రీ.శ. 1019 
(1022) నుండి 1062 వరకు వేంగీరాజ్యాన్ని పాలించాడు.) 


తాత్సర్యం: అని సర్వలోకాలను రక్షించటంలో సమర్భులై సృష్టికి మొదటివారైన విష్ణువు, శంకరుడు, (బ్రహ్మ అనబడే 
లక్ష్మీ పార్వతీ సరస్వతీ భర్తలను పొగడి, వారి అనుగ్రహంచేత పొందబడి, నిరంతరంగా అనుభవిస్తున్న గొప్పదైన 
ధరణీరాజ్యవైభవం కలవాడున్నూ, తన బాహువులపరాక్రమంచేత జయింపబడిన శత్రువులసమూహం కలవాడున్నూ, 
ఎల్ల జగత్తులచేత (లోకులచేత) స్తుతింపబడుతున్న పలువిధా లైన మంచిగుణా లనే మణులకు సముద్రుడున్నూ 
అయి ఒప్పుతున్న తూర్పుచాళుక్యవంశానికి చెందిన రాజరాజనరేంద్రుడు. 


నిశేషం: మొదటి శోకంలో విష్ణ (బ్రహ్మ శంకరులు అనే (క్రమం చెప్పబడింది. ఈ వచనంలో హరిహర బ్రహ్మలు అనే 
sp] 

వరుసక్రమం చెప్పబడింది. భారతాన్ని నన్నయ తరువాత తిక్కన, ఆ పిమ్మట ఎజ్జన పూర్తి చేసి ఉన్నారు. భారతంలోని 

కథావిషయ క్రమాన్నిబట్టి చూస్తే మొదట నన్నయ, పిమ్మట ఎజ్జన, అనంతరం తిక్కన వస్తారు. శ్లోకంలో మొదటిక్రమాన్నీ, 

వచనంలో రెండో క్రమాన్నీ బుషివంటి నన్నయ సూచించా డని ఊహించవచ్చును. అలం: వృత్త్యను ప్రాసం, అంత్యాను ప్రాసం, 

రూపకం. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 3 


ఉ. రాజకులైకభూషణుండు, రాజమనోహరు(, డన్యరాజితే 
జోజయశాలిశౌర్యుండు, విశుద్దయశశ్శరదిందుచంద్రికా 
రాజితసర్వలోకుం డపరాజితభూరిభుజాకృపాణధా 
రాజలశాంతశాత్రవపరాగుండు రాజమహేంద్రు€ డున్వత్రిన్‌. 3 


ప్రతిపదార్థం: రాజ, కుల+ఏక, భూషణుండు= చంద్ర (క్షత్రియ) వంశానికి (రాజాలసమూహానికి) ముఖ్యఅలంకార మైనవాడు; 
రాజ, మనోహరుండు= చంద్రునివలె అందమైనవాడు; అన్య, రాజ, తేజస్‌+జయశాలి, శౌర్యుండు= పరరాజుల పరాక్రమాలను 
జయించటంచేత (ప్రకాశించే శౌర్యం కలవాడు; విశుద్ధ, యశస్‌+శరత్‌+ఇందు, చంద్రికా, రాజిత, సర్వ, లోకుండు= నిర్మలమైన 
కీర్తి అనే శరత్కాల చంద్రుడి వెన్నెలచేత ప్రకాశింపచేయబడిన సమస్త జగత్తును కలవాడు; అపరాజిత, భూరి, భుజా, కృపాణ, 
ధారాజల, శాంత, శా(త్రవ, పరాగుండు= ఓటమి ఎరుగని పెద్దదైన భుజమునందలి ఖడ్గముయొక్కవాదర అనే నీటిచేత 
శమింపచేయబడిన శత్రువులనెడి ధూళి కలవాడు; అయిన; రాజమహేంద్రుండు= రాజరాజనరేం[ద్రుడు; ఉన్నతిన్‌= జొన్నత్యంతో 
(మీది పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: చం(ద్రవంశానికి (క్షత్రియవంశానికి, రాజసమూహానికి) ముఖ్యాలంకార మైనవాడు, చంద్రుడివలె 
అందమైనవాడు, పరరాజుల పరాక్రమాన్ని జయించటంచేత ప్రకాశించే శౌర్యం కలవాడు, నిర్మలమైన కీర్తి అనే 
శరత్కాలచంద్రుడివెన్నెలచేత ప్రకాశింప చేయబడిన సమస్తలోకాలు కలవాడు, ఓటమి యెరుగని దీర్భమైన 
బాహువునందలి ఖడ్గముయొక్కవాదర అనే నీటిచేత అణగింపబడిన శత్రువు లనే ధూళి కలవాడు అయిన 
రాజరాజనరేంద్రుడు పెంపుతో. 


విశేషం: అలం: రూపకం, వృత్యనుప్రాసం. 1. ఈ పద్యంలో రాజరాజనరేం[ద్రుడి ఆభిజాత్యాన్నీ, సౌందర్యాన్నీ, శౌర్యాన్నీ, 
నిర్మలమైన కీర్తినీ, బాహువరా(క్రమాన్నీ కవి వర్లించాడు. ఈ గుణాలు ఉత్తమనాయకత్వవ్యంజకాలు. ఈవిశేషణాలు 
భారతనాయకుడైన ధర్మరాజుకు కూడా వర్తింపచేయటానికి అనువుగా ఉండటం విశేషం. 2 కావ్యావతారికలో కృతిపతి వర్లనం 
అనేది ఒక ముఖ్యమైన అంగం. కృతిపతులు సామాన్యంగా రెండురకాలు-(1) కృతిని అంకితం తీసికొనేవారు (2) కృతిని 
వినగోరేవారు. వినగోరే వారిని కృతిశ్రోత అంటారు. రాజరాజనరేంద్రుడు కృతిశ్రోత. అతడి వర్లనం ఇందులో వస్తువు. 
3. ఇందులో రూపకాలంకారం ప్రయోగింపబడింది. ఉపమానానికి, ఉపమేయానికి అభేదాధ్యవసాయం చేయడం రూపకాలంకార 
లక్షణం. “విశుద్దయశశ్ళరదిందుచంద్రికా...” అన్నపుడు. “భూరి భుజా కృపాణ ధారాజల శాంతశాత్రవ పరాగుండు” అన్నపుడు- 
యశస్సుకు చంద్రికకూ, కృపాణధారకు జలానికీ, శత్రువులకు పరాగానికీ, అభేదం చెప్పటంవలన రూపకాలంకారమైనది. 
4. నాందీశ్టోకంలో చంద్రప్రశంస ఉండా లని లాక్షణిక నిర్దేశం. 'శ్రీవాణీగిరిజాశ్చిరాయ' అన్న శ్లోకంలో చంద్రప్రశంస లేదు 
కాని, మొదటిసారి ఎత్తుకొంటున్న ఈ తెలుగుపద్యంలో 'రాజ' శబ్దం శ్లేషార్థంలో ప్రయోగించడం విశేషం. రాజ శబ్దం 
పునరావృత్తం చేయటంవలన ఈపద్యరచనకు అక్షరరమ్యత ఏర్పడింది. 5. చంద్రప్రశస్తి అర్జాంతరంలో వస్తున్న ఈపద్యాన్ని 
ఉత్సలమాలలో రచించటం విశేషం. రాజు అంటే చంద్రుడు, భూపతి, క్షత్రియుడు అనే అర్థాలున్నాయి. చంద్రప్రశస్తి ఇందులో 
వచ్చింది. ఉత్సలం (అంటే నల్లకలువ) చంద్రుడిని చూస్తే వికసిస్తుంది. అట్లాగే 'రాజ' వర్షనంతో ఈపద్యం అక్షరమైన రమ్యతా 
భావాన్ని పొందుతూ ఉన్నది. 6. నన్నయశైలి ప్రసాదగుణ భూయిస్టమైనది. తత్సమపద బహుళమైనది. సంస్కృతశబ్దాలు 
వాడినా తెలుగు తియ్యందనానికి గానీ, తెలుగువారి వ్యావహారికతకుగానీ, జాతీయతకు గానీ భంజకం కాకుండా పోషకంగా 
ఉండటం ఈపద్యంలో విశేషం. 7.(ఉత్సలమాలను) ఏచరణానికి ఆచరణం విరిగిపోయేటట్టు వ్రాయటంకంటె ఒకచరణం 
మరొక చరణంతో అల్లుకొని పోయినట్టు వ్రాయటం నన్నయ కవితాశిల్పం. ఈపద్యం దానికి చక్కని ఉదాహరణం. 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


8. కృతిభర్తను వర్షించే పద్దతులు మూడు (1) వాస్తవికంగా చేసే వర్లన (2) ఆలంకారికమైన వర్లన (3) మిశ్రమ వర్లన. నన్నయ 
మూడోపద్దతి ననుసరించాడు. ఇందులో ఆలంకారికమైన వర్లనం చేయబడింది. ముందుపద్యాలలో ఒక్కొక్కదానిలో [క్రమంగా 
వాస్తవిక అలంకారిక వర్షనపద్దతులను నన్నయ పాటించాడు. (సంపా.) 


క. విమలాదిత్యతనూజుండు, | విమలవిచారుండు, కుమారవిద్యాధరుం డు 
త్రమచాకుక్యు(డు, వివిధా | గమవిహితశ్రముండు, తుహినకరు. డురుకాంతిన్‌. 4 


ప్రతిపదార్థం: విమలాదిత్య, తనూజుండు= విమలాదిత్యుండు అనే చాళుక్యరాజు యొక్క (క్రీ.శ. 1011-1019) కుమారుడు; 
విమల, విచారుండు= నిర్మలమైన ఆలోచనలు కలవాడు; కుమార, విద్యాధరుండు= ఈ సమాసానికి నన్నయ ఊహించిన 
అర్థమేమో స్పష్టంగా తెలియటం లేదు. విద్యాధరులు దేవయోనివిశేషులు, గంధర్వులవంటివారు, పదమునుబట్టి వారు 
సంగీతాదికళలలో (ప్రవీణు లని భావించవచ్చును. అందుచేత, కుమారవిద్యాధరు డంటే బాలగంధర్వాదులవలె బిరుదనామ 
మని తలంపవచ్చును. కుమారస్వామి దేవసేనాపతి. అ(స్తవిద్యలో ఆరితేరినవాడు. అందుచేత, అతనివిద్య అ(స్తవిద్య అనీ, 
దానిని ధరించినవాడు అ(స్తవిద్యలో నేర్చరి అనీ చెప్పవచ్చును. చాళుక్యులు కుమారస్వామి (స్కంద) భక్తులని ప్రతీతి. 
కుమారస్వామికి సంబంధించిన విద్య కుమారతం(త్రం. దానిని ధరించినవాడు - అంటే అందులో నేర్పుకలవాడు - 
కుమారవిద్యాధరు డని చెప్పవచ్చును. మొత్తంమీద దీనికి సంగీత సాహిత్యాలలో నేర్పరి అనియో అ(స్తశస్తవిద్యాప్రవీణు డనియో 
చెప్పవలెను. ఉత్తమ, చాళుక్యుండు= శ్రేష్టుడైన చాళుక్యరాజు; వివిధ + ఆగమ, విహిత, (శ్రము(డు= పలువిధా లైన శాస్త్రాలలో 
(దేవపూజావిధానాలను తెల్పే పవిత్ర (గ్రంథాలలో ) చేయబడిన పరిశ్రమ కలవాడు; ఉరు, కాంతిన్‌= అత్యంత శరీరలావణ్యం 
(శోభ)లో, తుహినకరు(డు= (మంచుకిరణాలు కలవాడు) చంద్రుడు- రాజరాజనరేంద్రుడు. 


తాత్సర్యం: విమలాదిత్యుడికి రాజరాజచోళుడి కూతు రైన కుందవాంబయందు జనించిన పుత్రుడు, నిర్మలమైన 
ఆలోచనలు కలవాడు, కుమారస్వామివలె అ(స్త్రవిద్యలో నేర్పరి, శ్రేష్టు డైన చాళుక్యవంశపు రాజు, అనేకశా(స్తాలలో 
పరి(శ్రమ చేసినవాడు, దేహకాంతిలో చంద్రుడు అయిన రాజరాజనరేంద్రుడు. 


నిశేషం: వైష్ణవ శైవ శాక్త మతాలకు సంబంధించిన పూజావిధానాలు తెలిపే (గ్రంథాలకు ఆగమము” అని పేరు. తంత్రగ్రంథాలను, 
వ్యాకరణాది శాస్త్రాలను, వేదాలను కూడ 'ఆగమము” లంటారు. విహితశ్రముండనేపాఠానికి విజితశ్రముండనే పాఠాంతరం 
ఉన్నది. విజిత శ్రము డంటే పలువిధాలైన ఆగమ(గంథాలను చదవటంలో జయింపబడిన శ్రమకలవాడు అని అర్థం. (శ్రమను 
లెక్కచేయకుండ పరించినవా డని భావం. విజితశ్రము డనే పాఠంకంటె విహితశ్రము డనే పాఠమే ఉచితంగా ఉన్నది. అలం: 
రూపకం. 


చ. ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిం 
దన యుదయప్రభావమున దవ్వుగ( జోపి జగజ్జనానురం 
జన మగు రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం 
దనరు జళుక్యమన్మథుండు ధర్మనిబద్ధదయార్థబుద్ధి యై. 5 


ప్రతిపదార్థం: చళుక్య, మన్మథుండు= చాళుక్యరా జయిన రాజరా జనే మన్మథుడు; ఘన, దురిత + అనుబంధ, కలికాలజ, 
దోష తుషార, సంహతిన్‌= గొప్ప పాపాలతో సంబంధం కల కలికాలంలో పుట్టిన దోషా లనే మంచుసముదాయాన్ని; తన, 
ఉదయ, (ప్రభావమునన్‌= తన పుట్టుక (ఉదయించటం) యొక్క మహిమచేత; దవ్వుగన్‌= దూరంగా; చోపి= తరిమి; జగత్‌, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 5 


జన+అనురంజనము+అగు= లోకంలోని జనులను రంజింపజేసే దైన; రాజ్య, వసంత, నితాంత, విభూతిన్‌= రాజ్య మనే 
నిరంతర మైన వసంతర్తువుయొక్క అధిక మైన ఐశ్వర్యంతో; ధర్మ, నిబద్ద, దయా+ఆ|ర్ట, బుద్ది+ఐ= ధర్మానికి కట్టుబడినట్టి 
(స్టేరమైనట్టి) దయతో మెత్తనైన (తడసినట్టి) బుద్ది కలవాడై; ఎంతయున్‌= మిక్కిలి; తనరున్‌= ఒప్పారుతూ ఉన్నాడు. 


తాత్పర్యం: చాళుక్యవంశానికి చెందిన రాజరాజనే మన్మథుడు గొప్ప పాపాలతో సంబంధం కల కలికాలంలో పుట్టిన 
దోషా లనే మంచుసముదాయాన్ని తనపుట్టుకయొక్కమహిమతో దూరంగా (త్రోలి, లోకంలోని జనులను పీతి 
నొందించే రాజ్య మనే నిరంతరమైన వసంతర్తువుయొక్క దట్టమైన ఐశ్వర్యంతో ధర్మంపట్ట లగ్నమైనట్టిదీ, దయచేత 
మృదు వైనట్టిదీ అయిన బుద్దికలవాడై మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. 

క © రు a ర 


విశేషం: అలం: రూపకం, వృత్త్యనుప్రాసం. రాజరాజును మన్మథుడితో పోల్చటంచేత అతడి అపారసౌందర్యం వెల్లడి 
జొతున్నది. కృతత్రేతాద్వాపర కలియుగా లని యుగాలు నాలుగు. వాటిలో కలియుగం దోషాలతో కూడి ఉంటుంది. ఉత్తము 
డైన రాజు ఉదయిస్తే ఆదోషాలను తొలగించి ధర్మాన్ని నెలకొల్పుతాడు. ఆరుబుతువులలో చివరిది శిశిరబుతువు. అప్పుడు 
మంచు విస్తారంగా ఉంటుంది. తరువాత నూత్నసంవత్సరారంభంలో వసంతర్హువు వస్తుంది. అది రాగానే మంచు తగ్గిపోతుంది. 
ప్రకృతి సౌందర్యమయమై ఎల్లప్రాణులకు ఆనందకరంగా ఉంటుంది. అప్పుడు మన్మథుడు విజృంభిస్తాడు. అతడికీ వసంతుడికీ 
మిక్కిలి స్నేహం. మన్మథుడు వసంతరాజ్యానికి అధిపతి. “రాజ్య సంతత వసంతి మన్నచోట సంతతశబ్దం సాభిప్రాయం. 
వసంతర్తువు రెండునెలలే ఉంటుంది. రాజ్య మావిధంగా కాకుండా నిత్య మై ఉంటుంది. ధర్మాన్ని అనుసరించేవాడు ఒకప్పుడు 
దయను విడిచి కఠినంగా వర్తించవలసి వస్తుంది. రాజరాజు ధర్మాన్ని పాలించినా దయను విడువలే డనే భావం - 
'ధర్మనిబద్దదయాగబుద్ది యై' అనే విశేషణంవలన వ్యక్తమౌతున్నది. 


'తుషారసంహతిన్‌ దవ్వుగంజోపి, 'ఉదయప్రభావము* 'వసంతవిభూతి' అనే పదాలు రాజరాజునందు సూర్యత్తాన్ని 
కూడ స్ఫురింప జేస్తున్నవి. అప్పుడు చళుక్యభాస్కరుడు అనికూడ అనవచ్చును. రాజరాజునందు మన్మధథత్వం, కలికాలదోషాల 
యందు తుషారసంహతిత్వం, రాజ్యమునందు వసంతత్వం ఆరోపించబడినవి. ఇచ్చట రూపకం సావయవంగానే ఉన్నది కాని 
అప్పుడు చివరి విశేషణానికి అ|ప్రసిద్దమైన అర్థం చెప్పుకోవలసి వస్తుంది. ధర్మమంటే ధనుస్ఫనే అర్థం కూడ ఉన్నది. వసంతంలో 
మన్మథుడు విల్లైక్కుపెట్టినా దయమాలి (క్రూరంగా వర్తించలే దని ఊహించాలి. కృతిపతిని పుణ్యాత్ముడిగా వర్ణించిన 
కవితామయ మైన పద్యమిది. దీర్ణాక్షరబహుళ మైన తత్సమపదాలప్రయోగాన్నీ, బిందుపూర్వక పరుషాక్షర పునఃప్రయోగాన్నీ 
చేసి జొన్నత్యాన్నీ మాధుర్యాన్నీ అక్షరరమ్యతతో పోషించాడు నన్నయ. 

ఉ. ఆశ్రితపోషణంబున, ననంతవిలాసమునన్‌, మనీషివి 

ద్యాశ్రమతత్త్వవిత్వమున, దానగుణాభిరతిన్‌, సమస్తవ 

ర్థాశ్రమధర్మరక్షణమహామహిమన్‌, మహి నొప్పు సర్వలో 

కాశ్రయు(, డాదిరాజనిభుం డత్యకలంకచరిత్రసంపదన్‌. 6 


ప్రతిపదార్థం: సర్వ, లోక+ఆశ్రయుండు= ఇది చాళుక్య రాజులకు కులక్రమాగతమైన బిరుదం; (ఎల్లజనులకును అండ 
అయినవాడని అర్థం); అతి+అకలంక, చరిత్ర, సంపదన్‌= మిక్కిలి నిర్మలమైన శీల మనెడి సంపదయందు; అది, రాజ, 
నిభుండు= తొల్లింటి రాజులైన మను, నల, నహుషాదులతో సమానుడైన రాజరాజనరేంద్రుడు; ఆ(ిత, పోషణంబునన్‌= 
తనను ఆశ్రయించినవారిని పోషించటంచేతను; అనంత, విలాసమునన్‌= అధికమైన విలాసం చేతను; మనీషి విద్యా, (శ్రమ, 
తత్త, విత్త మునన్‌= పండితుల విద్యలందలి పరిశ్రమయొక్క సత్యస్వరూపాన్ని తెలిసికొనటంచేతను, (విత్‌+త్వము=విత్ఫ్య ము); 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


దాన, గుణ+అభిరతిన్‌=దానమనే గుణమునందలి ఆసక్తిచేతను; సమస్త, వర్ష+ఆ(శ్రమ, ధర్మ, రక్షణ, మహత్‌, మహిమన్‌= అన్ని 
వర్ణాల యొక్కయు, ఆశ్రమాల యొక్కయు, ధర్మాలను రక్షించటంలో గొప్పమహత్యంచేతను, మహిన్‌=భూమియందు; 
ఒప్పున్‌= (ప్రకాశిస్తూ ఉన్నాడు. 


తాత్పర్యం: 'సర్వలోకాశయు” డనే కులక్రమాగతబిరుదంతో కూడినవాడున్నూ, మిక్కిలి నిర్మలమైన శీలసంపదలో 
మనువు, నలుడు, నహుషుడు మొదలైన పూర్వపురాజులతో సమానుడున్నూ అయిన రాజరాజు తన నాశయించిన 
వారిని రక్షించటంచేతను, అధికమైన విలాసంచేతను, పండితుల విద్యలయందలి పరిశ్రమయొక్క యాథార్థ్యాన్ని 
తెలిసికొనటంచేతను, దానగుణంలోని ఆసక్తిచేతను, అన్ని వర్ణాల ఆశ్రమాల విధ్యుక్తధర్మాలను రక్షించటంలోని 
గొప్పమహిమచేతను, భూమియందు ప్రకాశిస్తూ ఉన్నాడు. పైన పేర్కొనబడిన గుణాలన్నింటిలో పూర్వరాజులతో 
సమాను డై రాజరాజు భూమియందు (ప్రకాశిస్తా డనికూడ చెప్పవచ్చును. 


విశేషం: బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు నాలుగు. (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసా లనే ఆశ్రమాలు 
నాలుగు. ఆ యా వర్గాలకూ, ఆశ్రమాలకూ ఉచితా లైన ధర్మాలు స్మృతులలో చెప్పబడినవి. ఆ ధర్మాలను రక్షించటం 
యోగ్యుడైన రాజువిధి. మనువు, నలుడు, నృగుడు, నహుషుడు, రంతిదేవుడు, భగీరథుడు, రాముడు మొదలైనవారు 
ఆదర్శప్రాయు లైన తొల్లిటిరాజులు. రాజరాజు వారితో సమానుడు. 


సీ, నిజమహీమండలప్రజంభ్రీతి బెంచుచుం | బరమండలంబుల ధరణిపతుల 
నదిమి కప్పంబుల ముదముతో( గొనుచును, । బలిమి నీయని భూమివలయపతుల 
నుక్కడంగించుచు, దిక్కుల దనయాజ్ఞ । వెలింగించుచును, విప్రకులము నెల్ల 
బ్రోచుచు, శర ణన్న( గాచుచు భీతుల, । నగ్రజన్ములకు ననుగ్రహమున( 


ఆ. జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు, । దేవభోగముల మహావిభూతిC 
దనరంజేయు, చిట్లు మనుమార్లు( డగు విష్ణు । వర్దనుండు వంశవర్దనుండు. 7 


ప్రతిపదార్థం: నిజ, మహీ, మండల, (ప్రజన్‌= తన భూచ(క్రంలోని జనులను; ప్రీతిన్‌= ప్రేమతో; పెంచుచున్‌= వృద్ది పొందిస్తూ; 
పర, మండలంబుల, ధరణిపతులన్‌= ఇతర (శత్రు) రాజ్యాలలో ఉన్న రాజులను, అదిమి= అణచి; కప్పంబులన్‌= ధనాలను; 
ముదముతోన్‌= సంతోషంతో; కొనుచును= (గ్రహిస్తూ; బలిమిన్‌= బలంచేత; ఈయని= కప్పాలను ఈయని; భూమి, 
వలయపతులన్‌= భూమండలాల రాజులను; ఉక్కు+అడంగించుచున్‌= గర్వ మడగగొట్టుతూ; దిక్కులన్‌= అన్ని దిక్కులలోను; 
తన, ఆజ్ఞ= తన ఆనతి; వెలింగించుచును= ప్రకాళింపచేస్తూ; విప్రకులమున్‌ + ఎల్లన్‌= (బ్రాహ్మణ సమూహాల నెల్ల; ప్రోచుచున్‌= 
రక్షిస్తూ; శరణు+అన్నన్‌=రక్షింపు మని శరణాగతి చేస్తే; భీతులన్‌=భయపడినవారిని; కాచుచున్‌= రక్షిస్తూ; అగ్ర, జన్ములకున్‌= 
బ్రాహ్మణులకు; అను[గ్రహమునన్‌= దయతో; చారుతర, మహత్‌, అ(గ్రహారంబులు= మిక్కిలి అందమైన అ(గ్రహారాలను 
(బ్రాహ్మణులకు రాజులు దానాలుగా ఇచ్చే గ్రామాలు); ఇచ్చుచున్‌= ఇస్తూ; దేవ, భోగములన్‌= దేవాలయాలలోని దైవతాలకు 
చేసే ధూప దీప నైవేద్యాదులను, ఉత్సవాలను; మహత్‌, విభూతిన్‌=గొప్ప వైభవంతో; తనరన్‌, చేయుచున్‌=ఒప్పునట్టుగా చేస్తూ, 
కొనసాగిస్తూ; ఇట్టు= పైన పేర్కొనబడిన విధంగా; వంశ, వర్జ్దనుండు= వంశాన్ని వృద్ది పొందించేవాడున్నూ; మను, 
మార్షుండు+అగు= సూర్యవంశ రాజులలో మొదటివాడూ, ఆదర్శ(ప్రాయుడూ అయిన మనువు అనుసరించిన పరిపాలన(క్రమం 
కలవాడున్నూ అయిన; విష్ణువర్హనుండు= రాజరాజనరేంద్రుడు (మీది వచనంతో అన్వయం). 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 7 


తాత్సర్యం: తన రాజ్యభూభాగంలోని జనులను ప్రేమతో వృద్దిపొందిస్తూ, ఇతరరాజ్యాలను ఏలే రాజులను అణచి 
సామంతరాజు లిచ్చే ధనరూపమైన పన్నులను సంతోషంతో గ్రహిస్తూ; బలగర్వంచేత కప్పాలను ఈయ నిరాకరించిన 
భూమండలాధిపతుల (రాజుల) గర్వ మడగిస్తూ, అన్ని దిక్కులలోనూ తన ఆజ్ఞను సాగేటట్లు చేస్తూ, బ్రాహ్మణసమూహా 
న్నెల్లా రక్షిస్తూ భయంతో శరణాగతు లైతే అట్టివారిని కాపాడుతూ, భూసురులకు దయతో అందమైన అ(గ్రహారాల 
నిస్తూ, దైవాలకు జరుగవలసిన ధూపదీప నైవేద్యోత్సవాది కైంకర్యాలను గొప్పవైభవంతో కొనసాగిస్తూ, ఈవిధంగా 
వంశాన్ని పెంపొందించేవాడూ, పూర్వం మనువు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవాడూ అయిన రాజరాజ 
నరేంద్రుడు. 


విశేషం: రాజరాజుపరిపాలనవిధానం ఈపద్యంలో వర్షింపబడింది. అతని ఆజ్ఞ అన్నిదిక్కులలో అప్రతిహతంగా చెల్టుతూ 
ఉన్నది. అతడు దేవబ్రాహ్శాణులయందు భక్తి కలిగి ఉన్నాడు. వేదవేత్తలైన (బ్రాహ్మణులు విప్రులు. విష్ణువర్థన నామం 
చాళుక్యరాజులలో చాలమందికి ఉన్నది. అది ఒక బిరుదు వంటిది. విష్ణుశర్మ అనే (బ్రాహ్మణుడు తొల్తటి చాళుక్యరాజు కుమారుడిని 
రక్షించటంచేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ వంశపురాజులు విష్ణువర్షననామాన్ని వహించా రని చెప్పుతారు. 


ఇది నన్నయ రచించిన మొదటి సీసపద్యం. అతడు సీసపద్యాలలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాడు. ఇందులో 
పండ్రెండుచోట్ల ప్రాసయతియే పాటింపబడింది. దీనిని 'సర్వప్రాససీసం' అంటారు. 


ఇచ్చు ధాతువుకు కొన్నిచోట్ల ఈ అనేఆదేశం వస్తుంది. ఈ+ము అనునదే ఇమ్ము అయింది. ఇండు అనే రూపం 
కూడా ఇట్లా ఏర్పడిందే. వ్యతిరేకార్థక రూపాలలో కూడ ఈ వస్తుంది. ఈని=ఈయని; చిన్నయసూరి ఈయ రూపాన్ని కూడ 
అంగీకరించి పై నన్నయ(ప్రయోగాన్నే ఇచ్చాడు. నన్నయకూడ ఈయ అనే రూపాన్ని మరెచ్చటనూ వాడి ఉండలేదు. (ఈయ 


అనేదే ఇయ్య రూపాన్ని పొందుతుంది.) 


వ. అఖిలజలధివలావలయవలయితవసుమతీవనితావిభూషణం బైన వేంగీదేశంబునకు నాయక రత్నంబునుం 
బోని రాజమహేంద్రపురంబునందు మహేంద్రమహిమతో. బరమానందంబున ననవరత మహామహీ 
రాజ్యసుఖంబు లనుభవించుచు, సకలభువనలక్ష్మీవిలాసనివాసం బయిన రమ్యహర్మ్యతలంబున మంత్రి 
పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన సామంత విలాసినీపరివృతుం డయి 
యపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును, భారత రామాయణాద్యనేక పురాణప్రవీణులైన 
పారాణికులును, మృదుమధుర రసభావభాసుర నవార్థవచనరచనా విశారదు లయిన మహాకవులును, 
వివిధతర్మవిగాహిత సమస్త శాస్తసాగరగరీయఃప్రతిభు లైన తార్మికులును నాదిగా( గలుగు విద్వజ్ఞనంబులు 
పరివేష్టించి కొలుచుచుండ విద్యావిలాసగోష్టీసుఖోపవిష్టుం డయి యిష్టకథావినోదంబుల నుండి యొక్కనాండు. 8 


ప్రతిపదార్థం: అఖిల, జలధి, వేలా, వలయ, వలయిత వసుమతీ, వనితా, విభూషణంబు + ఐన= సమస్త సముద్రాల గుండ్రని 
చెలియలికట్టలచేత చుట్టబడిన భూమిలఅనే(స్తీకి అలంకార మైన; వేంగీ, దేశంబునకున్‌= పూర్వం తూర్పుచాళుక్యులు పరిపాలించిన 
వేంగీదేశానికి; నాయకరత్నంబునున్‌+పోని= హారాన నడుమన ఉండే పతకాన మధ్య ఉండే రత్నాన్ని పోలిన (శ్రేష్టమైన 
పట్టణమని అర్థం); రాజమహేం(ద్రపురంబునందున్‌; మహేంద్ర, మహిమతోన్‌= ఇంద్రునియొక్క మహిమ (మహత్యం) వంటి 
మహిమతో; పరమ+ఆనందంబునన్‌= అధికమైన సంతోషంతో; అనవరత, మహత్‌, మహీ, రాజ్య, సుఖంబులు= ఎడతెగని 
గొప్ప భూరాజ్యమువలని సౌఖ్యాలు; అనుభవించుచున్‌= పొందుతూ; సకల, భువన, లక్ష్మీ విలాస, నివాసంబు+అయిన= 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


సర్వలోకాలలోని లక్ష్మి(సంపద)యొక్క విలాసానికి(లీలకు) నెలవైన; రమ్య, హర్మ్య, తలంబునన్‌= సుందరమైన సౌధ(ప్రదేశంలో; 
మంత్రి, పురోహిత, సేనాపతి, దండనాయక, దౌవారిక, మహత్‌+ప్రధాన, సామంత, విలాసినీ, పరివృతుండు+అయి= 
మం|త్రులచేతను, పురోహితులచేతను, సేనానాయకులచేతను, దండనాథులచేతను (వీరుకూడ సేనాపతులే కాని సేనానాయకుల 
క్రిందిహోదావారు), ద్వారపాలకులచేతను, మహా(ముఖ్య)మం(త్రులచేతను, సామంతు లనబడే కప్పముకట్టే రాజులచేతను, 
సుందరులచేతను, చుట్టబడినవాడై; అపార, శబ్దశా(స్త, పారగులు+ఐన= అంతం లేని వ్యాకరణశా(స్తాన్ని తుదిముట్ట చదివినవారైన 
(పారగులు= అవ్వలిఒడ్డుచేరినవారు); వైయాకరణులును= వ్యాకరణపండితులును; భారత, రామాయణ+ఆది+అనేకపురాణ 
ప్రవీణులు+ఐన= భారతం, రామాయణం మొదలైన పెక్కు పురాణాలయందు నేర్ప్సరులైన; పౌరాణికులును= పురాణంచెప్పే 
పండితులును; మృదు, మధుర, రస, భావ, భాసుర, నవ+అర్హ, వచన, రచనా, ఏశారదులు+అయిన= లలితాలూ, తియ్యనివీ 
అయిన శృంగారాది రసభావాలతో (ప్రకాశించేవీ, (క్రొత్త అర్థాలు కలిగినవీ అయిన వాక్యాల నిర్మాణంలో నిపుణు లయిన; 
(వచనశబ్దం ఇప్పుడు “గద్యము” అనే అర్ధంలో వాడబడుతున్నది. దానికి వాక్కు, వాక్యం అనే అర్జాలుకూడా ఉన్నవి. అది 
పద్యమయంకాని, గద్యమయంకాని కావచ్చును); మహత్‌+కవులును= గొప్పకవులును; వివిధ, తర్క, విగాహిత, సమస్త, శాస్త, 
సాగర, గరీయః (ప్రతిభులు+ఐన= పలువిధా లైన తర్కాలలో (చర్చాగోష్టులలో) మునిగిన(నిమగ్నమైన), సర్వశా(స్ర్రా లనెడి 
సముద్రాలు కల, మిక్కిలి అధిక మైన (ప్రజ్ఞ కలవారైన; తార్కికులును= తర్కశా(స్తపండితులును; ఆదిగాన్‌, కలుగు= 
మొదలుగాకల; విద్వత్‌+జనంబులు= పండితజనులు; పరివేష్టించి= బలసి (చుట్టునుకూడి); కొలుచుచుండన్‌= సేవిస్తూ 
ఉండగా; విద్యా, విలాస, గోష్టీ సుఖ+ఉపవిష్ణుండు+అయి= విద్యలకు సంబంధించిన లీలతోకూడిన (సంతోషకరమైన) 
చర్చలతో సుఖంగా కూర్చుండి; ఇష్ట కథా, వినోదంబులన్‌= పియములైన కథలతోనూ, వేడుకలతోనూ; ఉండి; ఒక్కనా(డు= 
ఒకరోజున 


తాత్సర్యం: నాలుగుసముద్రాల గుండ్రనిచెలియలికట్టలచేత చుట్టబడిన భూమి అనెడి స్త్రీకి అలంకారమైన, 
తూర్పుచాళుక్యులు పాలించే వేంగీదేశానికి- హారానికి నడుమనుండే నాయకమణిని పోలిన (వేంగీదేశానికి 
ముఖ్యపట్టణమైన) రాజమహేంద్రనగరంలో ఇంద్రుడివైభవంవంటి వైభవంతో అధికమైనసంతోషంతో ఎడతెగని 
గొప్పభూరాజ్యంవలన కలిగే సుఖాలు అనుభవిస్తూ, సర్వలోకాలలోని సంపదయొక్క విలాసానికి స్థాన మైన, సుందరమైన 
సౌధప్రదేశంలో మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, ద్యారపాలకులు, మహామం(త్రులు, సామంతరాజులు, 
సుందరాంగులు చుట్టూ కొలువుదీరి కూర్చుండిఉండగా, అంతంలేని వ్యాకరణశా(స్త్రాన్ని తుదిముట్ట అభ్యసించిన 
వ్యాకరణపండితులున్నూ, భారతం, రామాయణం మున్నగు పెక్కుపురాణాలను (ప్రవచించటంలో నేర్పరులైన 
పురాణపండితులున్నూ, లలితములును, తియ్యనివియును, శృంగారాది రసాలతోను, భావాలతోను (ప్రకాశించే 
(క్రొత్తఅర్జాలు కలిగినట్టివి అయిన వాక్యాలను రచించటంలో నిపుణులైన గొప్పకవులున్నూ, పలువిధాలైన తర్కశా(స్త్రశాఖల 
సాహాయ్యంతో ్రవేశించబడిన సర్వశా(స్రాలనెడి సముద్రాలు కల అధిక ప్రజ్ఞావంతులైన తర్కశా(స్తపండితులున్నూ, 
మొదలుగాగల పండితజనులు చుట్టూ చేరి సేవిస్తూ ఉండగా, విద్యలకు సంబంధించిన లీలలతో కూడిన చర్చలతో 
(చర్చలు వింటూ) సుఖంగా కూర్చుండి పియము లైన కథలతోను, వినోదాలతోను ఉండి ఒక్కనాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. రాజమహేంద్రనగరం వేంగీదేశానికి రాజధాని. అందలి సుందరహర్మ్యం సర్వలోకసంపదలతో 
విరాజిల్లుతూ ఉన్నది. మం|త్రిపురోహితాదులు రాజోద్యోగులు. రాజరాజనరేం(ద్రుడిసభలో గొప్పవ్యాకరణపండితులూ, 
పురాణప్రవచనం చేసేవారూ, మహాకవులూ, తర్కశా(స్త్రసాహాయ్యంతో సర్వశాస్తాలను అవగాహనచేసికొని మహాపండితు లైన 
విద్యాంసులూ ఉన్నారు. ఇందులో పేర్కొనబడిన మహాకవులు సంస్కృతభాషాకవులై ఉంటారు. తెలుగుకవులుకూడ ఉండవచ్చును. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 9 


వారు మృదుమధురాలు, నూత్నార్థశోభితాలు అయిన వాక్కులు పల్కటంలో నేర్పరులు. రాజరాజనరేంద్రు డప్పుడప్పుడు 
వివిధరాజోద్యోగులతోనూ, కవిపండితులతోనూ నిండు కొలువుండి విద్యాగోష్టులతో వినోదిస్తూ ఉండేవా డని తెలుస్తున్నది. 
అతడు కావ్యగీతపప్రియుడుకదా! విద్యావిలాసగోష్టి- అనే సమాసానికి విద్యకు సంబంధించిన, కళలకు సంబంధించిన 
చర్చాగోస్టి(సమావేశం, సదస్సు)అనే అర్థంకూడా చెప్పవచ్చును. రాజసభలో మం(త్రిసామంతులతోపాటు ఉన్నవారు విలాసినులు. 
విలాసినులు అంటే వేశ్య లనే అర్థం కంటే కళాకోవిదలనే అర్థం చెప్పటం సమంజసం. దేశంలోని విద్యలను, కళలనుగురించి, 
వాటిని పెంపొందించే అంశాలనుగురించి ఇష్టాగోష్టిగా చర్చించిన సభ అది. దానికి అధ్యక్షుడు రాజరాజనరేంద్రుడు. ఆ సభలో 
తీసికొన్న నిర్గయాలను అమలుజరిపించేవాడు రాజు. ఆ గోష్టి కొన్నాళ్లు సాగింది. ఒకనాడు రాజు నన్నయను పిలిచి భారతం 
(వ్రాయుమని కోరాడు. ఈవచనానికీ తరువాతిపద్యానికీ నడుమనున్న కథ సారమతులు లోనారసి భావించతగింది. విద్యావిషయంలో 
భాగంగా ఆంధ్రమహాభారత రచన జరగాలని సభ నిర్లయించిఉంటుంది. ఆ రచన చేయగల దక్షుడు నన్నయయే అని 
తీర్మానించి ఉంటుంది. దానికి తగిన అర్హత లన్నీ ఉన్నవాడతడే అని వివేచించి ఉంటుంది. రాజరాజసంకల్పం, విద్వత్సభా 
నిర్ణయం ఏకవాక్యత పొందటంచేత నిండుసభలో నన్నయను రాజు స్వయంగా కోరాడు. భారతాన్ని తెలుగులో నిర్మించటం 
కష్టసాధ్యమైన పని అయినా రాజరాజనరేంద్రుడి అనుమతం వలనా, విద్వత్సభ అనుగ్రహం వలనా దానిని సాధిస్తానని 
నన్నయ అంగీకరించాడు. కథను పూర్తిగా చెప్పకుండా ధ్వనిమయం చేయటం నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తిలో ఒక 


శిల్పం. 


సీ. తనకులబ్రాహ్మణు, ననురక్తు, నవిరళ | జపహోమతత్సరు, విపులశబ్ద 
శాసను, సంహితాభ్యాసు, బ్రహ్మాండాది । నానాపురాణవిజ్ఞాననిరతు6 
బాత్రు, నాపస్తంబసూత్రు, ముద్గలగోత్ర । జాతు, సద్వినుతావదాతచరితు 
లోకజ్ఞ నుభయభాషాకావ్యరచనాభి । శోభితు, సత్పతిభాభియోగ్యు, 


ఆ. నిత్యసత్యవచను, మత్యమరాధిపా । చార్యు, సుజను నన్నపార్యు. జూచి 
పరమధర్మవిదుండు, వరచకుక్యాన్వయా । భరణుం డిట్టు లనియెం గరుణతోడ. 9 


ప్రతిపదార్థం: తన= తనయొక్క; కుల, (బ్రాహ్మణున్‌= వంశపారంపర్యంగా వస్తున్న (బ్రాహ్మణుడిని; అనురక్తున్‌= 
అనురాగంకలవాడిని; అవిరళ, జప, హోమ, తత్పరున్‌= నిరంతరం జపం చేయటంలోనూ, అగ్నియందు హవిస్సును వేల్చటం 
లోనూ, ఆసక్తుడైనవాడిని; విపులశబ్ద, శాసనున్‌= విసృతంగా శబ్దాలస్వరూపాన్ని నిరూపించినవాడిని; సంహితా+అభ్యాసున్‌=వేదంలోని 
మం(త్రభాగం (వేదము) యొక్క అధ్యయనం కలవాడిని; (బ్రహ్మాండ+అది, నానా, పురాణ, విజ్ఞాన, నిరతున్‌= (బ్రహ్మాండ 
పురాణం (అష్టాదశపురాణాలలో ఇది ఒకటి) మొదలైన పలుపురాణాలలోని విశేషమైన జ్ఞానమునందు ప్రీతికలవాడిని; పాత్రున్‌= 
అర్హుడిని; ఆపస్తంబసూ[త్రున్‌= ఆపస్తంబమహర్షి రచించిన సూత్రాలలోని ధర్మాలను అనుసరించేవాడిని (ఇతరమహర్షులు 
రచించిన సూత్రాలుకూడ ఉన్నవి); ముద్గల, గోత్ర, జాతున్‌= ముద్గలమహర్షి మూలంగా గల గోత్రంలో పుట్టినవాడిని; సత్‌, 
వినుత+అవదాత, చరితున్‌= పండితులచేత (సజ్జ్ఞనులచేత) నుతింపబడిన నిర్మలమైన వర్తనం కలవాడిని; లోక జ్ఞున్‌= 
లోకవ్యవహారం తెలిసినవాడిని; ఉభయ, భాషా, కావ్య, రచనా+అభిశోభితున్‌= సంస్కృతాంధ్రా లనే రెండుభాషలలోనూ 
కావ్యాలను రచించటంచేత (ప్రకాశించేవాడిని; సత్‌, (ప్రతిభా+అభియోగ్యున్‌= మంచి ప్రతిభతో (నవనవోన్మేషశాలినియైన 
ప్రజ్ఞతో) కూడినవాడిని (గొప్ప ప్రతిభాపాండిత్యాలు కలవాడిని); నిత్య, సత్య, వచనున్‌= ఎల్లప్పుడూ సత్యంతో కూడిన వాక్కు 
కలవాడిని, (ఎప్పుడూ సత్యమే పలుకువాడిని); మతి+ అమరాధిప+ ఆచార్యున్‌= బుద్దిలో ఇం|ద్రునిగురు వైన బృహస్పతివంటి 
వాడిని; సుజనున్‌= మంచివాడిని; నన్నప+ఆర్యున్‌= పూజ్యుడైన నన్న్మయభట్టును; చూచి; పరమ, ధర్మ, _ విదు(డు= 
ఉత్తమమైన ధర్మాన్ని తెలిసినవాడు (గొప్పధర్మవేత్తు; వర, చళుక్య+అన్వయ+ఆభరణు(డు= శ్రేష్టమైన చాళుక్యవంశానికి 
అలంకారమైన రాజరాజనరేం(ద్రుడు; కరుణతోడన్‌= దయతో; ఇట్టులు= (క్రింద చెప్పబడేవిధంగా; అనియెన్‌= పలికాడు. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తనవంశంలో తండ్రితాతలనుండి పారంపర్యంగా వస్తున్న (బ్రాహ్మణుడున్నూ, తనయందు 
ప్రీతికలవాడున్నూ, నిరంతరం జపహోమాలు చేయటంలో ఆసక్తికలవాడున్నూ, విస్పృతంగానూ విశదంగానూ 
శబ్దాలస్వరూపాన్ని నిర్దారణ చేసినవాడున్నూ, వేదమం(త్రభాగాన్ని అధ్యయనం చేసినవాడున్నూ, (బ్రహ్మాండపురాణం 
మొదలైన అనేకపురాణాలలోని విజ్ఞానంపట్ల ఆసక్తికలవాడున్నూ, అర్హుడున్నూ, ఆపస్తంబసూ(త్రుడున్నూ, 
ముద్గలమునిగోత్రంలో పుట్టినవాడున్నూ, సుజనులచేతనూ పండితులచేతనూ నుతింపబడిన నిర్మలమైన శీలం 
కలవాడున్నూ, లోకజ్ఞత కలవాడున్నూ, ఎల్లప్పుడు సత్యమే పలికేవాడున్నూ, బుద్దిలో బృహస్పతివంటివాడున్నూ, 
సజ్జనుడున్నూ అయిన నన్నయభట్టును చూచి పరమధర్మవేత్తా, శ్రేష్టమైన చాళుక్యవంశానికి అలంకార మైనవాడూ 
అయిన రాజరాజనరేంద్రుడు దయతో ఈవిధంగా పలికాడు. 


విశేషం: ఆంధ్రమహాభారతంలో నన్నయనుగురించి ఏకొంచెమైనా తెల్పేపద్యం ఇది ఒక్కటే. ఇందులో అతడి గుణగణాలూ 
ప్రతిభాపాండిత్యాలూ సం(గ్రహంగా చెప్పబడినవి. కులవి(ప్రు డంటే పురోహితు డని అర్థం ఉన్నది. కాని, నన్నయ వట్టి 
పురోహితుడు కాడు. చాళుక్యుల పంచామాత్యులలో కులబ్రాహ్మణుడు కూడ ఒకడు. నన్నయ అట్టి కులబ్రాహ్మణుడు. 
రాజరాజూ, నన్నయభట్టు, కొంచెం ఇంచుమించుగా సమవయస్కులు, మిత్రులు అయిఉంటారు. అనురక్త పదం వారికి 
ఒండొరులయెడ కల అనురాగాన్ని సూచిస్తున్నది. నన్నయ సంహితాభ్యాసుడు. సంహిత అంటే వేదంలోని మంత్రభాగం. 
ఇచ్చట సామాన్యంగా వేదమంతా అధ్యయనం చేసినవా డని చెప్పుకోవలెను. సంహితాపదం ధర్మశా(స్రాదులందుకూడ 
వర్తిస్తుంది. మనుధర్మశా(స్త్రాన్ని మనుసంహిత అనికూడ అంటారు. అతడు నిత్యజపహోమాది వైదికకర్మలందు ఆసక్తి కలవాడు. 
కవినామగోత్రాదికథనం అవతారికలో ఒక (ప్రధానాంగం. 


నన్నయకు పూర్వం తెలుగుభాషకు విస్తృతి కాని, స్థిరమైనరూపం కాని లేదు. అది ఒక్కొక్కప్రాంతంలో ఒక్కొక్కవిధంగా 
ఉండేది. విభక్తిప్రత్యయాలు అన్నీ లేవు. అవ్యవస్థితంగా ఉన్న అట్టిభాషకు స్థిరమైనరూపాన్ని ఇచ్చి, సంస్కృతపదాలను 
తత్సమాలుగా తెలుగులో వాడటానికి తగిన (ప్రణాళిక ఏర్పరచి, దానిని కావ్యరచనకు తగినదానినిగా చేశాడు. అతడు 
ఆం(ధశబ్దచింతామణి అనే వ్యాకరణాన్ని రచించలేదని కొందరు అంటారు. అయినా, అతడు పైవిధంగా తెలుగుభాషకు 
కలిగించిన అభివృద్దియే అతడిని విపులశబ్దశాసన నామానికి అర్హుడిగా చేసింది. పురాణాలు పదునెనిమిది. సర్గం, (ప్రతిసర్గం, 
వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనే పంచలక్షణాలు కలవి పురాణాలు. (బ్రహ్మ పద్మ, విష్ణు శివ, భాగవత, నారద, 
మార్కండేయ, అగ్ని, భవిష్యత్‌, (బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండా లనేవి 
పురాణాలపేర్డు. ఈ పురాణాలన్నింటిని నన్నయ చదివి అనేకవిధాలైన విజ్ఞానాన్ని సంపాదించాడు. పాత్రశబ్దంచేత అతడికి 
కావ్యరచనలోనే కాక వివిధవిషయాలలోకూడ ఉన్న అర్హత సూచించబడుతున్నది. అతడు నిర్మలశీలం, సౌజన్యం కలవాడు. 
అతడికి లోకజ్ఞత తప్పక ఉండాలి. నన్నయ సంస్కృతభాషలో రచించిన కావ్య మేదీ లభించటంలేదు. అతడు భారతారంభాన 
మంగళళ్లోకాన్ని సంస్కృతంలోనే రచించాడు. రాజరాజు నారాయణభట్టుకు నందమపూడి([గ్రామాన్ని అ(గ్రహారంగా ఇచ్చాడు. 
ఆశాసనకావ్యాన్ని నన్నయయే రచించాడు. అది సంస్కృతంలో ఉన్నది. ఆంధ్రశబ్దచింతామణికర్త అతడే అయినా, కాకపోయినా 
అతడి సంస్కృతకావ్యరచనాకౌ శలానికి సైరెండే చాలును. చింతామణి శాస్త్రమే కాని కావ్యం కాదు. నన్నయ నిత్యసత్యవ్రతుడు, 
బుద్దివైభవంలో దేవగురువైన బృహస్పతిని పోలినవాడు. నన్నయ అనేశబ్దంచివర “అయ్యి అనేపద మున్నది. అయ్యకు బదులు 
అప్ప అనికూడ వాడచ్చును. దానికి రూపాంతరం అప. 


ఇది సర్వప్రాససీసం- (పన్నెండుచోట్ల ప్రాసయతియే పాటింపబడినది). ఈసీసంలో మహాకవికి ఉండవలసిన లక్షణా 
లన్నీ తెల్పబడినవి. నన్నయ బుషితుల్యుడు. నా౭_నృషిః కురుతే కావ్య మ్మనే సూక్తి ఉన్నది. అట్టి బుషితుల్యుడు కానివాడు 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 11 


పంచమవేదమైన భారతాన్ని రచించటానికి అర్హుడు కాడు. నన్నయ ఈపద్యాన్ని (ప్రథమపురుషలోరచించి ఒక (క్రొత్తఒరవడి 
పెట్టాడు. ఇది అతడి వినయగుణాన్ని వ్యక్తీకరిస్తుంది. 
[>] 0 


చ. విమలమతిం బురాణములు వింటి ననేకము, లర్జధర్మశా 
స్రములతెటం గెటింగితి, నుదాత్తరసాన్వితకావ్యనాటక 
క్రమములు పెక్కుసూచితి, జగత్ప్సరిపూజ్యము లైన యీశ్వరా 
గమములయందు నిల్సితి( బ్రకాశముగా హృదయంబు భక్తితోన్‌. 10 


ప్రతిపదార్థం: విమల, మతిన్‌= నిర్మలమైన మనస్సుతో; అనేకములు= పెక్కు; పురాణములు= (బ్రహ్మాండాది పురాణాలు; 
వింటిన్‌; అర్థ, ధర్మ, శాస్త్రముల, తెణంగు= కౌటిల్యాదులు రచించిన అర్ధశా(స్తాల, మన్వాదులు రచించిన ధర్మశాస్త్రాల విధం; 
ఎజింగితిన్‌= తెలిసికొంటిని; ఉదాత్త, రస+అన్విత, కావ్య, నాటక, (క్రమములు= గొప్పవీ, రసంతో కూడుకొన్నవీ అయిన 
కావ్యనాటకాల రీతులు; పెక్కు= అనేకం; చూచితిన్‌= తిలకించాను; జగత్‌, పరిపూజ్యములు+ఐన= లోకంచేత పూబింపదగినవైన; 
ఈశ్వర+ఆగమముల+అందున్‌= శివుడిని పూజించే విధానాలు తెల్సే గ్రంథాలయందు; ప్రకాశముగాన్‌= ప్రసిద్దంగా; హృదయంబు= 
చిత్తం; భక్తితోన్‌ = శ్రద్దతో; నిల్పితిన్‌= ఉంచితిని (చదవితిని). 


తాత్పర్యం: నిర్మలమైన మనస్సుతో పెక్కుపురాణాలు విన్నాను. అర్ధశా(స్తాల ధర్మశాస్త్రాల పద్దతిని తెలిసికొన్నాను. 
ప్రాఢాలు, రసభరితాలు అయిన రఘువంశాది కావ్యాలయొక్కయు, శాకుంతలాది నాటకాలయొక్కయు తీరులు 
అనేకం చవిచూచాను. లోకానికి మిక్కిలి పూజనీయా లైన శైవాగమశా(స్తాలయందు ప్రసిద్దంగా చిత్తాన్ని భక్తితో 


స్థిరంగా ఉంచాను. 


విశేషం: ఈపద్యం రాజరాజు విజ్ఞాన వివేకాలను తెలుపుతున్నది. అతడు పౌరాణికులు చదివి వినిపిస్తూ ఉంటే పెక్కుపురాణాలు 
విన్నాడు. రాజులు అర్థధర్మశా[స్తాలను తప్పక చదవాలి. అర్థశాస్త్రం దేశఆర్థికస్టితిగతులను పెంపొందించటానికి తోడుపడేది. 
థ స థ (ఇథి 

ధర్మశా(స్తం ధర్మాలకు, ఆచారవ్యవహారాలకు సంబంధించింది. రాజరాజుకు పూర్వం తెలుగులో కావ్యాలు కాని, నాటకాలు 
కాని లేవు. అతడు తమిళ కన్నడ భాషలలోని కావ్యాలను (విక్రమార్దునవిజయాదులు కన్నడకావ్యాలు. పెరిందేవనారు రచించిన 
భారతాదులు తమిళకావ్యాలు) సంస్కృతంలోని కావ్యనాటకాలూ చదవి ఆనందించి ఉంటాడు. రాజరాజు శివభక్తుడు; 
అందుచేత శివపూజావిధానాలను తెలిపే శాస్త్రాలను (శ్రద్దతో చదవిఉంటాడు. శివశక్తివిష్టపూజాక్రమాలను వివరించే ఆగమ(గ్రంథాలు 
పెక్కు ఉన్నాయి. “ఆగతం పంచవక్రాత్తు, గతం చ గిరిజాననే, మతం చ వాసుదేవస్య, తస్మా దాగమ ముచ్యతే'- 
శబ్దకల్పద్రుమము. శివముఖంనుండి వచ్చి, పార్వతిముఖం చొచ్చి, విష్ణువుకు ఇష్టం కావటంచేత ఆగమానికి ఆపేరు వచ్చింది. 
కావ్యార్థసూచన మనే (ప్రస్తావనాంగం ఇందులో ఉన్నది. 


వ. అయినను నాకు ననవరతంబును శ్రీమహాభారతంబునందలి యభిప్రాయంబు పెద్ద యై యుండు. 11 


ప్రతిపదార్థం: అయినను= శా(స్తకావ్యనాటకాగమాదులను పఠించినా; నాకున్‌ = రాజరాజనరేం(ద్రుడికి అని భావం; 
అనవరతంబును= ఎల్లప్పుడున్నూ; శ్రీ, మహత్‌, భారతంబునందలి= శోభాయుక్తమైన వ్యాసరచిత మహాభారతంలోని; 
అభిప్రాయంబు= భావం, తాత్పర్యం, తత్త్యం; పెద్ద+ఐ= అధికమై; ఉండున్‌= ఉంటుంది. 


తాత్పర్యం: శా(స్తకావ్యనాటకాగమాదులను చదివినప్పటికీ నాకు శ్రీమత్‌ మహాభారతంలోని తాత్పర్యం, తత్తమే 
వాటిన్నింటికంటె గొప్పదిగా అనిపిస్తుంది. 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: “అయినను నాహృదయంబును ననవరతంబును శ్రీమహాభారతంబునందలి యభిప్రాయంబు విన నభిలాష 
పెద్దయైయుండు” - అని కొన్ని ప్రతులలో కనపడుతున్నది. అంటే- నే నర్ధధర్మశా[స్తాలను, కావ్యనాటకాగమాలను చదివినప్పటికీ 
నాచిత్తంలో వ్యాసుడు రచించిన బహువిషయశోభితమైన మహాభారతేతిహాసంలోని భావాన్ని వినటానికి కోరిక అధిక మై 
ఉంటుంది అని భావం. ఈపాఠం రాజరాజు హృదయంలోని అభిలాషను సూచించేది. అతడికి 'భారత (శ్రవణాసక్తి ఇష్టమైన 
అంశాలలో ఒకటని రాబోయే పద్యంలో సూచించబడుతున్నది. దానికి అనుగుణంగా ఈపాఠం ఉన్నది. కాని, రాజరాజుకు 
గల నిశ్చయభావాన్ని (ప్రస్తుత పాఠం సూచిస్తున్నది. పురాణాలు, అర్హధర్మశా(స్తాలు, ఉదాత్తరసాన్విత కావ్యనాటకాలు, 
ఈశ్వరాగమాలు మొదలైన (గ్రంథాలన్నింటిలో చెప్పిన తాత్పర్యం కంటె మహాభారతబద్ద నిరూపితార్థం గొప్పదని రాజరాజు 
నిశ్చయం. అది అతడి విజ్ఞతను సూచిస్తున్నది. పూర్వపద్యభావంతో అన్వయిస్తున్నది. అది అతడి అభిలాషకు మూలకారణమైన 
నిశ్చయభావం. అందువలన 'ప్రస్తుతపాఠమే సముచితం. “ఇందులి రూపం యతిస్థానంలో కనపడుతున్నది (1-6-248, 
2-1-188) కాబట్టి 'అందులి అనేరూపం నన్నయ ఇక్కడ వాడిఉంటాడు. 


మ. ఇవి యేనున్‌ సతతంబు నాయెడ( గరం బిష్టంబు లై యుండు. బా 

యవు భూదేవకులాభితర్వణమహీయ:ప్రీతియున్‌. భారత 

శ్రవణాసక్తియుం బార్వతీపతిపదాబ్దధ్యానపూజామహో 

త్సవమున్‌, సంతతదానశీలతయు, శశ్వత్సాధుసాంగత్యమున్‌. 12 
ప్రతిపదార్థం: భూదేవ, కుల+అభితర్పణ, మహీయస్‌+ప్రీతియున్‌= (బ్రాహ్మణులసముదాయాన్ని తృప్తిపొందించటంలో మిక్కిలి 
అధికమైన ఆసక్తియున్నూ; భారత, (శ్రవణ+ఆసక్తియున్‌= భారతాన్ని వినటంలోని ప్రీతియున్నూ; పార్వతీపతి, పద+అబ్ద, 
ధ్యాన, పూజా, మహత్‌, ఉత్సవమున్‌= పార్వతిభర్త అయిన శివునియొక్క పద్మాలవంటిపాదాలను ధ్యానించటంలోను, 
పూజించటంలోను(కల) గొప్పవేడుకయున్నూ; సంతత, దాన, శీలతయున్‌= నిరంతరం దానం చేసే స్వభావం కలిగి ఉండటమున్నూ; 
శశ్చత్‌, సాధు, సాంగత్యమున్‌= ఎల్లప్పుడును సత్సురుషులతోడి సహవాసమున్నూ; ఇవి ఏనున్‌= అనే ఈ అయిదున్నూ; నా, 
ఎడన్‌= నాహృదయమందు; కరంబు= మిక్కిలి; ఇష్టంబులు+ఐ= ప్రీతికరాలై; ఉండున్‌= ఉంటాయి; పాయవు= తొలగవు. 
తాత్సర్యం: ఈ అయిదున్నూ నాహృదయంలో మిక్కిలి ప్రీతికరా లై ఉంటాయి; తొలగవు. అవి ఏవంటే- 1. 
బ్రాహ్మణులసముదాయాన్ని తృప్తిపొందించటంలో మిక్కిలిగొప్పప్రీతి. 2. భారతాన్ని వినటంలో ఆసక్తి 3. 
పద్మాలవంటిశివుడిపాదాలను ధ్యానించటంలో, పూజించటంలో ఉండే గొప్పవేడుక. 4. ఎల్లప్పుడూ దానం చేసే 
స్వభావం కలిగిఉండటం. 5. నిరంతరం సత్సురుషులతోడి సహవాసం చేయటం అనేవి. 


విశేషం: ఇందులో రాజరాజుహృదయానికి మిక్కిలి ప్రీతికరా లైన ఐదు విషయాలు పేర్కొనబడినవి. వాటిలో మహాభారతం 
వినవలెననే కోరిక ఒకటి. అది ఆంధ్రమహాభారత రచనకు (ప్రేరకమైన ప్రధాన కారణం. కావ్యరచనా కారణం చెప్పటం 
అవతారికలోని ఒకఅంగం. నన్నయ అయిదు అనటానికి ఏను అనే పదాన్నే వాడుతాడు. మహత్‌ అను విశేషణముయొక్క 
“తరి భావాన్ని సూచించేపదం మహీయః. మహిష్ట “తమ” భావాన్ని సూచిస్తుంది. 


వ. మథి యదియునుంగాక. 13 


తాత్పర్యం: అంతేకాకుండా. 


విశేషం: రాజరాజు తనకు భారతంపట్ట పీతి అధికంగా ఉండటానికి మరికొన్ని కారణాలు తెల్పుతున్నాడు. ఈ వచనం కొన్ని 
ప్రతులలో లేదు. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 13 


చ. హిమకరు( దొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్‌ 
క్రమమున వంశకర్త లనంగా మహి నొప్పిన యస్మదీయవం 
శమున బ్రసిద్దులై, విమలసద్గుణశోభితు లైన పాండవో 
త్రములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్‌. 14 


ప్రతిపదార్థం: హిమకరున్‌= చంద్రుని; తొట్టి= మొదలుకొని; పూరు, భరత+-ఈశ, కురుప్రభు, పాండుభూపతుల్‌= 
యయాతికుమారుడైన పూరువు, శకుంతలాదుష్యంతులకుమారు డైన భరతచకక్రవర్తి కౌరవవంశాని కాపేరు రావటానికి హేతు 
వైన కురు వనే రాజు, పాండురాజు అనేవారు; క్రమమునన్‌= వరుసగా; వంశకర్తలు+అన(గాన్‌= వంశాన్ని స్థాపించి కొనసాగించినవారు 
కాగా; మహిన్‌= భూమియందు; ఒప్పిన= ప్రకాశించిన; అస్మదీయవంశమునన్‌= మావంశమునందు; ప్రసిద్దులు+ఐ= మిక్కిలి ప్రఖ్యాతి 
పొందిన వారై; విమల, సద్గుణశోభితులు+అయిన= నిర్మలము లయిన మంచిగుణాలతో (ప్రకాశించిన; పాండవ+ఉత్తముల= 
యోగ్యులైన పాండవులయొక్క (ధర్మరాజాదులైన పాండురాజు కుమారులయొక్క); చరిత్ర= వృత్తాంతం; నాకున్‌: సతతంబున్‌= 
ఎల్లప్పుడు; వినంగన్‌= వినటానికి; ఎంతయున్‌= మిక్కిలి; అభీష్టము= కోరిక, సమ్మతం, ఇష్టం. 


తాత్సర్యం: చంద్రుడు మొదలుకొని పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు అనేవారు వరుసగా వంశాన్ని 
స్థాపించి కొనసాగించిన వారు కాగా భూమియందు అలరారిన మావంశంలో మిక్కిలి ప్రఖ్యాతు లై స్వచ్చమైన, 
యోగ్య మయిన గుణాలతో (ప్రకాశించిన సజ్జను లైన పాండవులయొక్క చరిత్ర వినటం నాకెల్లప్పుడూ ్రీతికర మై 
ఉంటుంది. 


విశేషం: తొట్టు అనగా మొదలుకొను. తెలుగుకావ్యాలలో ఈధాతువుయొక్క క్యార్ణకరూపం ఒక్కటే కనబడుతున్నది. 
కౌరవపాండవవంశం చంద్రవంశం. దీనికి మూలపురుషుడు చంద్రుడు. తరువాత ఆ వంశంలో ఎందరో మహారాజులు పుట్టి 
భూమిని పరిపాలించారు. వారిలో ముఖ్యు లైనవారిని మాత్రం నన్నయ ఈ పద్యంలో పేర్కొని ఉన్నాడు. వంశకర్త అనగా 
వంశాన్ని స్థాపించి దానిని కీర్తితో ధర్మమార్గంలో కొనసాగించినవాడు. అతడి తరువాత అతడి పేరుమీద అతడివంశస్టులు 
పిలువబడేవారు. ధర్మరాజాదులు పౌరవులు, భారతులు, కౌరవులు, పాండవులు అని పిలువబడటం వంశకర్తల (ప్రాభవంవలననే. 


చ. అమలసువర్ణశ్శంగఖుర మై కపిలం బగు గోశతంబు ను 

త్రమబహువేదవిప్రులకు దానము సేసిన తత్పలంబు త 

థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్‌, మదీయచి 

త్రము ననిశంబు భారతకథాశ్రవణప్రవణంబ కావునన్‌. 15 
ప్రతిపదార్థం: అమల, సువర్ణ, శృంగ, ఖురము+ఐ= నిర్మలమయిన, బంగారంతో కూడిన కొమ్ములును, గిట్టలును, కలదై; 
కపిలంబు+అగు= గోరోజనంవంటి రంగు గల (ఎర్రని; గోశతంబును= ఆవులవందను; ఉత్తమ, బహు, వేద, విప్రులకున్‌= 
యోగ్యులైన పలువురు వేదాలుచదివిన బ్రాహ్మణులకు; దానము, చేసిన; తద్‌+ఫలంబు= ఆ ఫలితం; తథ్యము+అ= నిజంగా; 
భారత, కథా, శ్రవణ+అభిరతిన్‌= మహాభారతంలోని కథను వినే ఆసక్తిచేత; సమకూరున్‌= కలుగుతుంది; మదీయ, చిత్తమున్‌= 
నాహృదయంకూడ; అనిశంబున్‌= ఎల్లప్పుడు; భారత, కథా, (శ్రవణ, ప్రవణంబు+అ= భారతంలోని కథను వినటంలో 
ఆసక్తికలదే; కావునన్‌= కాబట్టి. (తరువాతి పద్యంతో కలిపి చదువుకోవాలి). 
తాత్సర్యం: పరిశుద్ద మైన బంగారపు తొడుగుతో కూడిన కొమ్ములును, గిట్టలును కల కపిలవర్లం కల వందఆవులను 
యోగ్యులు, వేదం అధ్యయనం చేసినవారు అయిన పలువురు బ్రాహ్మణులకు ('బహువేది అనునప్పుడు నాలుగువేదాలు 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


చదివిన అనికూడ అర్థం చెప్పవచ్చును.) దానం చేసిన ఆ ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత తప్పక కల్గుతుంది. 
నాహృదయంకూడ భారతకథను వినాలి అని కుతూహలపడుతూ ఉంటుంది. కాబట్టి. 


విశేషం: గోవులలో కపిలగోవు (శ్రేష్టమైనది. వేదాధ్యయనం చేసిన విప్రులు దానానికి మిక్కిలి పాత్రులు. పాత్రదానంవలన 
ఎక్కువఫలం చేకూరుతుంది. 


క, జననుత కృష్ణద్వైపా । యనమునివృషభాభిహిత మహాభారతబ 
ద్దనిరూపితార్థ మేర్పడం । దెనుంగున రచియింపు మధికధీయుక్తిమెయిన్‌. 16 


ప్రతిపదార్థం: జననుత= (ప్రజలచేతకీర్తింపబడేవాడా! (నన్నయకు సంబోధనం); దీనిని జనులచేత స్తుతింపబడిన అని 
వ్యాసుడికి విశేషణంగా కూడ చెప్పవచ్చును. అప్పుడు అంతయు ఒకేసమాస మవుతుంది; కృష్ణద్వైపాయన, మునివృషభ+అభిహిత, 
మహత్‌, భారత, బద్ద, నిరూపిత+అర్థము= వ్యాసు డనే మునిశ్రేష్టునిచే చెప్పబడిన మహాభారత మనే ఇతిహాసంలో కూర్చబడి 
నిరూపించబడిన (స్టిరంచేయబడిన) అర్థం- అంటే తాత్సర్యం, ధర్మతత్త్యం, ప్రబోధం, రసం మొదలైనవాటి సారవంతమైన 
అభి ప్రాయమన్నమాట; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటట్టు; తెనుగునన్‌= తెలుగుభాషలో; అధిక, ధీయుక్తిమెయిన్‌= గొప్పబుద్దియొక్క 

యు ౧ జ ఠా 
కూడికతో; రచియింపుము= (వ్రాయుము. 


తాత్పర్యం: జనులచేత కీర్తిపబడే ఓనన్నయకవీ! వ్యాసముని శ్రేష్టునిచేత చెప్పబడిన మహాభారతంలో తెల్పబడి 
నిరూపింపబడిన అర్థం తేటతెల్ల మయ్యేటట్టు అధికమైన బుద్దిసంపద అలరారగా తెలుగుభాషలో వ్రాయుము. 


విశేషం: వ్యాసుడు పరాశరమునికీ దాశరాజకన్యకూ ద్వీపంలో పుట్టాడు. అతడు నల్లనివాడు. అందుచేత కృష్ణద్వైపాయను డనే 
పేరు కలిగింది. సింహ, వృషభ, శార్దూల, కుంజరాదిశబ్దాలు సమాసంలో ఉత్తరపదాలై (శ్రేష్టతను సూచిస్తాయి. ఈ పద్యంలో 
తెనుంగుశబ్దం నకారమధ్యమముగా వాడబడింది. ఈ నకారం (ప్రాసస్థానంలో ఉన్నది. నన్నయనాడు తెనుగుశబ్దమే వాడుకలో 
ఉన్నదికాబోలును. తరువాత “తెలుగు” అనురూపంకూడ వచ్చింది. రాజరాజు నన్నయను భారతంలోని అర్థం ఏర్పడేటట్టుగా 
బ్రాయుమన్నాడే కాని, యథాతథంగా అనువాదం చేయు మని అడిగిఉండలేదు. 


నన్నయకుముందే పంపకవి కన్నడంలో 'విక్రమార్జునవిజయం” అనే పేర భారతకథను కావ్యంగా (వ్రాసిఉన్నాడు. అట్టే 
పెరిందేవనారు తమిళంలో భారతం (వ్రాసిఉన్నాడు. పంపకవి జైనమతానికి చెందినవాడు. అందుచేత అతడికావ్యంలో ఆ 
మతానికి అనుగుణంగా వ్యాసభారతంలోని కథను, వర్షనలను అక్కడక్కడ మార్చాడు. అది ఎరిగినవాడు కావటంచేత 
రాజరాజు నన్నయతో వ్యాసుడు భారతంలో నిరూపించిన తాత్సర్యాన్నే, తత్త్వాన్నే తేటపడేటటుగా తెనుగున భారతాన్ని 
క్‌, 
రచింపు మని చెప్పాడని విమర్శకులు భావిస్తున్నారు. 


క. బహుభాషల బహువిధముల | బహుజనములవలన వినుచు భారతబద్ద 
స్పృహు లగు వారికి నెప్పుడు । బహుయాగంబులఫలంబు పరమార్థ మిలన్‌. 17 


ప్రతిపదార్థం: బహుభాషలన్‌= అనేకభాషలందు; బహువిధములన్‌= పలురీతులుగా; (అనగా కావ్యనాటకపురాణాది వివిధ ప్ర క్రియలలో 
అని భావం); బహుజనములవలనన్‌= పలువురు జనులవలన; వినుచున్‌= వింటూ; భారత, బద్ద, స్పృహులు= భారతకథయందు 
కట్టుబడిన కోరిక కలవారు; అగు, వారికిన్‌= అయిన జనులకు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ఇలన్‌= భూమియందు; బహు, 
యాగంబుల, ఫలంబు= అనేకయజ్ఞాలు చేయటంవలన కలిగే ఫలితం; పరమ+అర్థము= గొప్ప ప్రయోజనం (సత్యం). 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం: అనేకభాషలలో, అనేక ప్రక్రియలలో పలువురు జనులవలన భారతకథను వింటూ అందులో అధికమైన 
ఆసక్తిని పెంచుకొన్నవారికి అనేకయజ్ఞాలు చేయటంవలన కలిగేఫలం గొప్ప ప్రయోజనంగా సమకూరుతుంది. 


విశేషం: పరమార్థము+అగున్‌- అని పాఠాంతరం; అంటే తప్పక కలుగుతుంది అని అర్థం. అలం: వృత్త్యను ప్రాసం. 


వ. అని యానతిచ్చిన విని యక్కనివరుం డి ట్లనియె. 18 


ప్రతిపదార్థం: అని; ఆనతి+ఇచ్చినన్‌= రాజరాజు ఆజ్ఞాపించగా; విని; ఆ+కవి, వరుండు= కవి(శ్రేష్టు డైన నన్నయభట్టు; ఇట్టు= 
ఈవిధంగా; అనియెన్‌= పల్కెను. 


తాత్సర్యం: అని రాజరాజు ఆజ్ఞాపించగా నని కవి శ్రేష్ట డైన నన్నయ (క్రిందివిధంగా పలికాడు. 


చ. అమలినతారకాసముదయంబుల నెన్నను, సర్వవేదశా 
స్తముల యశేషసారము ముదంబున( బొందను, బుద్ధిబాహువి 
క్రమమున దుర్గమార్హజలగౌొరవభారతభారతీసము 
ద్రముం దజియంగ నీందను , విధాతృన కైనను నేరంబోలునే. 19 


ప్రతిపదార్థం: అమలిన, తారకా, సముదయంబులన్‌= నిర్మల మైన నక్షత్రాలసముదాయాలను; ఎన్నను= లెక్కించటానికిన్నీ; 
సర్వ, వేద, శాస్త్రముల, అశేష సారము= అన్ని వేదాలయొక్కయు, శా(స్తాలయొక్కయు సంపూర్ణ మైన సారాంశాన్ని; ముదంబునన్‌= 
సంతోషంతో; పొందను= పొందటానికిన్నీ; బుద్ది, బహు, విక్రమమునన్‌= మతి అనే భుజాలయొక్క బలంచేత; దుర్గమ+అర్హ 
జల, గౌరవ, భారత, భారతీ, సముద్రమున్‌= పొంద శక్యం కాని అర్థమనే నీటియొక్క మహత్త్యంతో కూడిన భారతంలోని 
వాక్కనే సముద్రాన్ని; తజీయంగన్‌= దాటేటట్టుగా; ఈందను= ఈదటానికిన్నీ; విధాతృనకున్‌+ఐనను= (బ్రహ్మశైనను; 
నేరన్‌+పోలునే= తెలిసికొనటానికి శక్య మౌతుందా? (కాదని భావం). 


తాత్సర్యం: ఆకాశంలోని నక్షత్రసమూహాలను లెక్కించటానికీ, అన్నివేదాల శాస్త్రాల సంపూర్ణసారాన్ని సంతోషంతో 
గ్రహించటానికీ, బుద్ది అనే భుజబలంతో పొంద శక్యం కాని (దిగటానికి అలవికాని) అర్హ మనే నీటియొక్క 
విస్పతితో కూడిన భారతవాజ్మయసము[్రాన్ని దాటేటట్టుగా ఈదటానికీ (సముద్రపు ఆవలిఒడ్డు చేరటానికీ) 
బ్రహ్మకైననూ శక్య మౌతుందా? కాదు. 


నిశేషం: ఈపద్యం నన్నయవినయగుణాన్ని సూచిస్తున్నది. అతడు మహాపండితుడైనప్పటికిన్నీ పంచమవేద మైన భారతాన్ని 
తెలుగులో వ్రాయటం తనకు అసాధ్య మని చెప్పుతున్నాడు. ఇందులో అతడు పేర్కొన్న విషయా లన్నీ అసాధ్యాలైనవే. 
మరియు, ఆరోజుల్లో తెలుగుభాష ఇంకను అభివృద్ది చెంది ఉండ లేదు. అటువంటి భాషలో మహాభారతంవంటి గొప్ప గ్రంథాన్ని 
రచించటం అసాధ్యమని అతడి భావం. అలం: రూపకం. అవతారికలో పరితలకు ఆసక్తి కలిగేటట్లు కావ్యమహత్తాన్ని 
కీర్తించటం ఉన్ముఖీకరణంలోని భాగం. నన్నయ దానిని నిపుణంగా అలంకారసుందరంగా అక్షరరమ్యంగా నిర్వహించాడు. 
ఈ పద్యంలో కవి ప్రాఢోక్తిచేత సిద్దమైన అలంకారం వలన కలిగే వస్తుధ్వని ఉన్నది. భారతభారతీ సముద్రాన్ని తరించటం 
బ్రహ్మకుకూడ సాధ్యం కాదనటంలో భారతరచన ఎంత దుష్కరమైనదో రూపకాలంకారంవలన (ప్రతీయమాన మౌతున్నది. 
“అమలిన తారకాసముదయంబులన్‌ ఎన్నను' అన్నప్పుడు సముదాయార్థక శబ్దంమీద ఉన్న బహువచనప్రత్యయం, చుక్కలను 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


గుంపులుగుంపులుగా లెక్కపెట్టటంకూడా సాధ్యంకాని పని అని ధ్వనింపచేస్తున్నది. అంతేకాక, ఇందులో ప్రకృతం 
భారతభారతీసముద్రాన్ని దరియంగ నీదటం. తారకాసముదాయాలను ఎన్నటం, సర్వవేదశాస్తముల అశేషసారాన్ని పొందటం 
అనేవి అ(ప్రకృతాలు. ఈ (ప్రకృతా(ప్రకృతాలకు “'విధాతృనకైనను నేరబోలునే' అనేదానితో ధర్మైక్యం చెప్పబడింది. ఇది 
దీపకాలంకారలక్షణం. ఇది వాచ్యం. నన్నయకువలెనే (బ్రహ్మకుకూడా సాధ్యంకాదనే అర్థం స్ఫురించటంచేత ఉపమానం 
ప్రతీయమానం అవుతున్నది. ఉపమాలంకారంలో ఉపమేయంకంటె ఉపమానం ఉదాత్తంగా ఉండాలి. దీపకంలో ఆలక్షణం 
లేదు. కాబట్టి తారకాగణనాదులకంటె భారతసము[ద్రం ఈదటమే గొప్పగా చెప్పబడే దీపకాలంకారమే మిక్కిలి చమత్కారవంతంగా 
ఉంటుంది. వ్యంగ్యమయ్యే ఉపమాలంకారం గుణీభూతం కావటం ఇక్కడ విశేషం. దీనివలననే మహాభారతరచనలోని 
దుష్కరత్వం జౌచితీశోభితంగా ప్రతీయమానమయ్యేటట్టు వస్తుధ్వని పద్యంలో రమణీయంగా నిర్వహింపబడింది. (సంసా.) 


వ. అయిననుదేవా! నీయనుమతంబున విద్వజ్ఞనంబుల యనుగ్రహంబునంజేసి నానేర్గువిధంబున నిక్మావ్యంబు 
రచియించెద నని. 20 


ప్రతిపదార్థం: దేవా= (ప్రభూ!; అయినను= అసాధ్యం అయినప్పటికీ; నీ, అనుమతంబునన్‌= నీసమ్మతిచేతనున్నూ; 
విద్వత్‌+జనంబుల= పండితజనులయొక్క; అను(గ్రహంబునన్‌+చేసి= దయచేతనున్నూ; నా, నేర్చు, విధంబునన్‌= నాకు 
తెలిసినరీతిని (కర్భపద(ప్రథమకుషష్టి) నేను ఎరిగిన రీతిలో; ఈ కావ్యంబు= ఈ మహాభారతకావ్యాన్ని; రచించెదన్‌= 
వ్రాస్తాను; అని= అని పలికి. 


తాత్సర్యం: “ప్రభు వయిన రాజరాజా! భారతాన్ని రచించటం అసాధ్యమే అయినా, నీసమ్మతి (ఆజ్ఞ) చేతనూ, 
పండితజనుల దయచేతనూ నాకు తెలిసినవిధంగా యథాశక్తిగా ఈ మహాభారతకావ్యాన్ని రచిస్తాను' అని పలికి, 


విశేషం: ఈవచనంకూడ నన్నయ వినయగుణాన్ని సూచిస్తున్నది. రాజరాజు రచించు మని ఆనతివ్వటంచేత పండితజనులు 
దయతో తోడుపడటంచేత యధాశక్తిగా భారతకావ్యాన్ని రచించగల నని నన్నయ చెప్పుతున్నాడు. సంస్కృతభారతం ఇతిహాసం. 
నన్నయ దానిని రసాలంకారపూరిత మైన కావ్యంగా రూపొందించ దలచా డని కావ్యశబ్దప్రయోగంవలన తెలుస్తున్నది. 
'రచియించెదనని తొడంగి' అని పాఠాంతరం. తొడంగి= పూని. కావ్యావతరణాన్నీ(కవి రచించటానికి పూనుకోవటం), 
కావ్యస్వభావాన్నీ సూచించటం అవతారికాంగం. 


తరలము. 
హరిహరాజగజాననార్మషడాస్యమాతృసరస్వతీ 
గిరిసుతాదిక దేవతాతతికిన్‌ నమస్కృతి సేసి దు 
ర్థరతపోవిభవాధికున్‌, గురు బద్యవిద్యకు నాద్యు, నం 
బురుహగర్ణనిభుం, బ్రచేతసుపుత్తు భక్తి. దలంచుచున్‌. 21 


ప్రతిపదార్థం: హరి, హర+అజ, గజానన+అర్క, షట్‌+ఆస్య, మాతృ, సరస్వతీ, గిరిసుతా+ఆదిక, దేవతాతతికిన్‌= విష్ణువు, 
శివుడు, (బ్రహ్మ, ఏనుగుమోముగలవినాయకుడు, సూర్యుడు, ఆరుముఖాలుకలకుమారస్వామి, లక్ష్మి, సరస్వతి, హిమవంతుని 
కూతురైనపార్వతి మొదలైన దేవతలసమూహానికి; నమస్కృతి+చేసి= (గసడదవాదేశం) నమస్కారంచేసి; దుర్భరతపస్‌+ 
విభవ+అధికున్‌= అధికమైన తపస్సుయొక్క వైభవంచేత గొప్పవాడున్నూ; గురున్‌= గొప్పవాడున్నూ, ఆచార్యుడున్నూ, అజ్ఞానాన్ని 
పోగొట్టేవాడున్నూ; పద్యవిద్యకున్‌= పద్య(శ్సోక) రచనాసంప్రదాయజ్ఞానానికి; ఆద్యున్‌= మొదటివాడున్నూ(ఆదికవి); అంబురుహగర్భ, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 17 


నిభున్‌= బ్రహ్మతో సమానుడైనవాడున్నూ, అయిన; ప్రచేతసు, పుత్రున్‌= ప్రచేతసుని కుమారు డైన వాల్మీకిని; భక్తిన్‌= భక్తితో; 
తలంచుచున్‌= స్మరిస్తూ, 


తాత్పర్యం: విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి, తల్లి యైన లక్ష్మి సరస్వతి, పార్వతి 
మొదలైన దేవతలసమూహానికి నమస్కారం చేసి, అధికమైన తపస్పంపదచేత గొప్పవాడున్నూ, అజ్ఞానాన్ని తొలగించే 
ఆచార్యుడున్నూ, పద్య(క్టోక)రచనాసంప్రదాయాన్ని (ప్రవర్తింపచేయటంలో ఆదికవియున్నూ, బ్రహ్మతో సమానుడున్నూ 
అయిన (ప్రచేతసుడి కుమారు డైన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ, 


నిశేషం: కావ్యారంభంలో (త్రిమూర్తులను, వారిభార్యలను, విఘ్నేశ్వరుడు మొదలైన దేవతలను భక్తితో స్మరించటం కవులకు 
పరిపాటి. ఈ సంప్రదాయానికి సంగ్రహంగా నయినా మార్గదర్శకు డయింది నన్నయయే. అతడు సూర్యుడినీ, కుమారస్వామిని 
కూడ స్మరించాడు. 'మాతృ' శబ్దానికి సప్తమాతృకలు, లేదా, అక్షరమాతృకలు అనే అర్జాలను కూడా చెప్పవచ్చును. తరువాతివారు 
వీరిని స్మరించటం అరుదుగా కనబడుతుంది. సంస్కృతంలో రామాయణం రచించిన వాల్మీకి ఆదికవిగా పరిగణింపబడుతున్నాడు. 
“మానిషాద ్రతిష్టాం త్వమ్‌” అనేది అతడు చెప్పిన మొదటిశ్టోకమని అంటారు. అంతకుముందు వెలసిన ఉపనిషత్తులలో 
కొన్నిశ్లోకాలు ఉన్నవి. అవి వైదికాలు. లౌకిక సంస్కృతంలో మొట్టమొదట శ్లోకం (వ్రాసినవాడు వాల్మీకియే కావచ్చును. 
E33 4 అ (39) 
ప్రచేతసుడు ఒక బుషి. (ప్రచేతసు డంటే వరుణుడు అనే అర్థంకూడ ఉన్నది. అలం: ఉపమ. 


గురుపద్యవిద్యకు ఆద్యున్‌ అనే పాఠాంతరం ఉన్నది. గొప్పదైన పద్య(శ్లోక) రచనా సంప్రదాయానికి మొదటివాడని 
దీనికర్ణం. ఇదే ఉచితపాఠమని తోస్తున్నది. 'గురుపద్యవిద్యకుఆద్యుడు' అనేవిశేషణం వాల్మీకికి ఎంత వర్తిస్తుందో నన్నయకూ 
అంతే వర్తిస్తుంది. వాల్మీకి సంస్కృతంలోనూ, నన్నయ తెలుగులోనూ గురుపద్యవిద్యకు ఆద్యు లైన ఆదికవులు. 
వాల్మీకిమహాకవిఅంశ నన్నయ్యలో ఉన్న దని ఈవిశేషణం ధ్వనింపచేస్తున్నది.“మధుమయ ఫణితీనాం మార్గదర్శీ మహర్షి” 
అనే భోజుడిప్రశంస వాల్మీకితోపాటు నన్నయకు కూడ సార్ధకంగా వర్తిస్తుంది. ఇష్టదేవతాస్తుతి, పూర్వకవిస్తుతి అనబడే 
అవతారికాంగాలను నన్నయ ఈపద్యంలో నిర్వహించాడు. 

తరలవృత్తానికి ప్రతిపాదంలోనూ- న, భ, ర, స, జ, జ, గ అనేగణాలు ఉంటాయి. 12వ అక్షరం యతిస్థానం. 
ఇందులోని మొదటిరెండు లఘువులను ఒకగురువుగా మారిస్తే “మత్తకోకిల జౌతుంది. విశేషవృత్తాలలో ఈ రెండింటినే 
నన్నయ ఎక్కువసంఖ్యలోవాడాడు. 


ఉ. భారతభారతీశుభగభస్తిచయంబులఈ. జేసి, ఘోరసం 
సారవికారసంతమసజాలవిజృంభము( బాచి, సూరిచే 
తోరుచిరాబ్దబోధనరతుం డగు దివ్యు( బరాశరాత్మజాం 
భోరుహమిత్రు. గొల్టి మునిపూజితు భూరియశోవిరాజితున్‌. 22 


ప్రతిపదార్థం: భారత, భారతీ, శుభ, గభస్తి, చయంబులన్‌, చేసి= భారతంలోని వాక్కు లనే మంగళకరాలైన కిరణాలయొక్క 
సముదాయంచేత; ఘోర, సంసార, వికార, సంతమస, జాల, విజృంభమున్‌= భయంకరమైన సంసారంలోని దుర్గణాలు(వికృతులు) 
అనే గాఢ మైన చీకట్టసముదాయంయొక్క అతిశయాన్ని; పాచి= పోగొట్టి; సూరి, చేతస్‌+రుచిర+అబ్బ్దబోధనరతుండు+అగు= 
పండితులహృదయా లనే ఒప్పిదమైనపద్మాలను వికసింపచేయటంలో ఆసక్తికలవా డైన; దివ్యున్‌= దేవతాతుల్యు డైన వాడిని; 
మునిపూజితున్‌= మునులచేత పూజింపబడినవాడిని; భూరి, యశస్‌+విరాజితున్‌= అధిక మైన కీర్తితో (ప్రకాశించేవాడిని; 
పరాశర+ఆత్మజ+అంభోరుహమి(త్రున్‌= పరాశరుడి కుమారు డైన వ్యాసు డనే(పద్మాలకు మిత్రు డైన) సూర్యుడిని; కొల్లి= 
సేవించి. 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భారతంలోని వాక్కు లనే మంగళకరా లైన కిరణసముదాయాలచేత భయంకర మైన సంసారంలోని 
వికృతులు అనే దట్ట మైన చీకట్టయొక్క అతిశయాన్ని పోగొట్టి, పండితుల హృదయా లనే ప్రకాశించేపద్మాలను 
వికసింపచేయటంలో ఆసక్తికలవాడున్నూ, యోగ్యుడున్నూ, దేవతాతుల్యుడున్నూ, మునులచే పూజింపబడినవాడున్నూ, 
అధికమైనకీర్తిచేత ప్రకాశించేవాడున్నూ అయిన వ్యాసు డనే సూర్యుడిని సేవించి. 


విశేషం: 'మునిపూజితు, భూరియశోవిరాజితున్‌ అనేవాటిని సూర్యుడికికూడ విశేషణాలుగా చెప్పవచ్చును. “పాచి” అనేచోట 
“పాపి” అనే పాఠాంతరం ఉన్నది. రెండింటికిని అర్థం సమానమే. పాయు అనే ధాతువుకు పాచు “పాపు అనేవి 
(ప్రేరణార్థకరూపాలు. 'దివ్యపరాశరాత్మజాంభోరుహమి(త్రు” అని సమాసరూపమైన పాఠాంతరంకూడ ఉన్నది. “పరాశరాత్మ 
జాంభోరుహమి(త్రుం గొల్చి” అని వ్యాసవిశేషణాలను సమాప్తిచేసి తిరిగి 'మునిపూజితు భూరియశోవిరాజితున్‌' అని విశేషణాలను 
వేయటంచేత సమాప్త పునరావృత్తదోషం ఏర్పడుతుందని కొందరు భావింపవచ్చును. కాని, ఉల్టితాకాంక్ష మైన సమాప్త 
పునరావృత్తం దోషం కాదని తెలిసికొనాలి. 


ఈపద్యంలో రూపకాలంకారం ఉన్నది. వ్యాసునికీ సూర్యునికిన్నీ, భారతవాక్కులకూ సూర్యకిరణాలకున్నూ, 
సంసారవికారాలకూ చీకట్టకున్నూ, పండితమనస్సులకూ పద్మాలకున్నూ పోలిక చెప్పబడింది. త్రిమూర్తులు మొదలైన దేవతలను 
కొల్చినట్టే కావ్యారంభంలో తమకు పూర్వ మున్న కవులనుకూడ ప్రశంసించటం కవులకు పరిపాటి. నన్నయ తనకుముందు 
చెప్పదగిన తెలుగుకవులు ఎవ్వరూ లేకపోవటంచేతకాబోలు సంస్కృతంలో ఆదికవు లైన వాల్మీకిని వ్యాసుడిని మాత్రమే 
స్మరించాడు. 


సంస్కృతకవులలోకూడ వాల్మీకివ్యాసులనే ఎన్నుకొనటంలో ఒక(ప్రత్యేకత ఉన్నది. నన్నయ తనలో వాల్మీకిలోని 
కవిత్వాంశ, వ్యాసునిలోని జ్ఞానాంశ కల వనీ, అందువలననే తాను మహాభారతాన్ని కావ్యేతిహాసంగా దిద్ది తీరుస్తున్నట్లూ 


సూచిస్తున్నాడు. 
వ. మటియును. 23 


తాత్సర్యం: అంతేకాక, ఇంకనూ. 


విశేషం: దేవతలను, కవులను మాత్రమే కాక నన్నయ ఆ కాలంలో ఉన్న పండితపరిషత్తులనుకూడ (ప్రశంసిస్తూ ఉన్నాడు. 


చ. పరమవివేకసౌరభవిభాసిత సద్గుణపుంజవారిజో 
త్మరరుచిరంబు లై, సకలగమ్యసుతీర్థము లై, మహామనో 
హరసు చరిత్రపావనపయఃపరి పూర్ణము లైన సత్సభాం 
తరసరసీవనంబుల, ముదం బొనరం గొనియాడి వేడుకన్‌. 24 


ప్రతిపదార్థం: పరమ, వివేక, సౌరభ, విభాసిత, సత్‌గుణ, పుంజ, వారిజ+ఉత్కర, రుచిరంబులు+ఐ= గొప్పజ్ఞాన మనే 
సువాసనతో (ప్రకాశించే మంచిగుణాలసమూహ మనే పద్మాలసముదాయంచేత అందమైనవి అయి; సకల, గమ్య, సుతీర్థములు+ఐ= 
అందరికీ పోదగిన (చేరదగిన) (మంచిరేవు లనే) సత్పురుషులు (పూజ్యులైన పండితులు) కలవై; మహత్‌+మనోహర, సు, 
చరిత్ర, పావన, పయస్‌+పరిపూర్ణములు+ఐన= మిక్కిలి హృద్యములు (ఆనందకరములు) అయిన మంచిశీలములు అనే 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 19 


పవిత్ర మైన జలాలతో నిండిన వైన; సత్‌, సభా+అంతర, సరసీ, వనంబులన్‌= పండితుల సభలమధ్యభాగా లనే సరస్సుల 
సమూహాలను; ముదంబు+ఒనరన్‌= సంతోషం కలిగేటట్టుగా; వేడుకన్‌= కుతూహలంతో; కొనియాడి= (ప్రశంసించి. 


తాత్పర్యం: గొప్పజ్ఞాన మనే పరిమళంతో (ప్రకాశించే మంచిగుణాల సమూహ మనే పద్మాలసముదాయంచేత అంద 
మైనవి యె, అందరికిని దిగటానికి తగిన (చేరదగిన) మంచిరేవు లనే పూజ్యా లైన పండితులు కలవై, మిక్కిలి ప్రీతికరా 
లైన మంచివర్తన లనే పవిత్రజలాలతో నిండిన వైన పండితులసభలమధ్యభాగా లనే సరస్సులసమూహాలను 
సంతోషమలరారగా (ప్రీతితో ప్రశంసించి. 


విశేషం: అలం: రూపకం. నన్నయకాలంలో విద్యాగోష్టులు జరిగే పండితసభ లుండినట్టు తెలుస్తున్నది. ఆ సభలలోని 
పండితులమెప్పు పొందినప్పుడే పండితులకుగాని, కవులకుగాని, వారి రచనలకుగాని గౌరవసత్కారాలు జరిగేవి. ఇట్టి 
పండితపరిషత్తులు తమిళదేశంలో ఉండే వని వింటాము. ఆచోళ సంప్రదాయాన్ని తూర్పుచాళుక్యులు వేంగిలో పోషించారు. 
నన్నయ అట్టి పండితసభలనుకూడ కొనియాడినాడు. తరువాతికవులకృతుల అవతారికలలో పండితసభల(ప్రశంస కనబడదు. 


ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా 
రాయణునట్లు, వానసధరామరవంశవిభూషణుండు నా 
రాయణభట్టు, వాజ్మయధురంధరు(డుం, దన కిష్టుండున్‌, సహా 
ధ్యాయుండు నైనవా6 డభిమతంబుగ6 దోడయి నిర్వహింపంగన్‌. 25 


ప్రతిపదార్థం: పాయక= విడువక; పాకశాసనికిన్‌= ఇంద్రుడి కుమారు డైన అర్జునుడికి; భారత, ఘోర, రణంబునందున్‌= 
భారతంలో జరిగిన భయంకరమైన యుద్దంలో (భారతవీరులకు జరిగిన భయంకరమైన యుద్దంలో); నారాయణు+అట్టు= 
కృష్ణుడివలె; వానస, ధరామర, వంశ, విభూషణుండు= వానస అనేపేరు గల (బ్రాహ్మణవంశానికి అలంకార మైనవాడు; 
వాజ్మయ, ధురంధరు(డున్‌= సంస్కృతకర్ణాటఆంధధ్రాది సారస్వతాలలో మిక్కిలి సమర్హుడున్నూ; తనకున్‌= నన్నయభట్టుకు; 
ఇష్టుండున్‌= ప్రియమి(త్రుడున్నూ; సహాధ్యాయుండున్‌= అతనితో కలిసి చదువుకొన్నవాడున్నూ; ఐనవా(డు= అయినట్టివాడు; 
నారాయణభట్టు= నారాయణభట్టు అనేపేరు గల గొప్పపండితుడు; అభిమతంబుగన్‌= సమ్మతంగా; తోడు+అయి= సహాయు 
డై; నిర్వహింపంగన్‌= నెరవేర్సగా. 


తాత్సర్యం: భారతవీరులమధ్య జరిగిన భయంకర మైన కురుక్షేత్రసం గ్రామంలో సారథి యై విడువక అర్జునుడికి 
కృష్ణుడివలె, వానస అనే (బ్రాహ్మణవంశానికి అలంకారమున్నూ, అనేకసారస్వతాలలో సమర్భుడున్నూ, తనకు 
పియమి(త్రుడున్నూ, సహపాఠియున్నూ అయిన నారాయణభట్టు అనే పండితుడు అనుకూలంగా సహాయుడై 
నెరవేర్సగా. 


విశేషం: నారాయణభట్టూ, నన్నయభట్టూ కలిసి కంచిలో ఒక గురువుకడ సహపాఠకు లైచదువుకొన్నారనిన్నీ, తరువాత 
నారాయణభట్టు పశ్చిమచాళు క్యులమంతత్రి అయినా డనిన్నీ చెప్పుతారు. విజయాదిత్యుడనే రాజరాజుసవతితమ్ముడు 
పళ్చిమచాళుక్యచ క్రవర్తిసాహాయ్యంతో రాజరాజును వేంగీరాజ్యసింహాసనంనుండి తొలగించి తానే రాజు కావటానికి పలుసార్లు 
ప్రయత్నించాడు. నన్నయభట్టు తనమి(తుడైన నారాయణభట్టు సాహాయ్యంతో పళ్చిమచాళుక్యులకూ రాజరాజుకూ మై(త్రి 
కలిగించాడు. అప్పటినుండి రాజరాజుకు శాంతిచేకూరింది. అతడు కృతజ్ఞతాపూర్వకంగా నారాయణభట్టుకు నందమపూడి గ్రామాన్ని 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


అ(గహారంగా ఇచ్చాడు. ఆ దానశాసనకావ్యాన్ని నన్నయభట్టే రచించాడు. అందులో అతడు నారాయణభట్లు సంస్కృత, కర్లాట, 

లు [2] ac) 
ప్రాకృత, పైశాచికాంధ్రభాషలలో కవిరాజశేఖరు డని (ప్రసిద్దిపొందినట్టున్నూ, “కవీభవ(జ్రాంకుశి బిరుదాన్ని వహించి నట్లున్నూ 
(వ్రాసియున్నాడు. కొన్నిప్రతులలో “వానసి అనటానికి బదులు వాసిగి అనే పాఠాంతరం కనపడుతున్నది. దానికి 'ప్రసిద్దిగ' 
అని అర్థం. నారాయణభట్టు ఇంటిపేరు వానసవా రని తేలింది. 


కృష్ణుడు భారతయుద్దంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అతడు దుర్యోధనుడున్నూ అర్జునుడున్నూ మొదట 
తనను సాయంకోరటానికి వచ్చినపుడు, యాదవ సైన్యాన్ని రెండువిభాగాలుగా చేసి తానొక్కడునూ ఒకభాగమనిన్నీ, తాను 
యుద్దం చేయక, వాక్సహాయంమా(త్రం చేస్తూ ఉంటా ననిన్నీ, రెండవభాగ మైన పదివేలమందినారాయణగోపాలురు యుద్దం 
చేస్తా రనిన్నీ, అర్జునుడు వెనుక వచ్చినా తా నతడిని ముందు చూడటంచేతనున్నూ, వయస్సులో పిన్నవాడుకావటంచేతనున్నూ 
అతడే ముందు కోరుకొంటాడని తెల్పాడు. అర్జునుడు శ్రీకృష్ణుడినే కోరుకొన్నాడు. దుర్యోధనుడు సంతోషిస్తూ వెడలిపోయాడు. 
కృష్ణుడు భారతయుద్దంలో పాండవులకు అప్పుడప్పుడు వాక్సృహాయం చేశాడే కాని ఆయుధం పట్టి యుద్దంచేయలేదు. 
భీష్ముడిధాటికి పాండవసైన్యం ఆగలేనప్పుడు యుద్దం చేయటానికి చ(క్రంపట్టాడుకాని తరువాత అర్జునుడి ప్రార్థనచేత 
విరమించుకొన్నాడు. పైకథను పురస్కరించుకొని “అర్జునుడికి కృష్ణుడివలె' అనే ఉపమానాన్నిబట్టి నారాయణ భట్టున్నూ 
నన్నయభట్టుకు సంస్కృతభారతంలోని ఏయేభాగాలను తగ్గించవలెనో, వేటిని పెంచవలెనో, వేటిని తొలగించవలెనో, తెలుగున 
రచించేటప్పుడు ఎటువంటిభాషను వాడవలెనో, కన్నడంలో పంపమహాకవి ఎట్లు చేసినాడో- మొదలైనవాటినిగూర్చి తెలిపి 
వాక్సాహాయ్యంమా(త్రం చేశాడని విమర్శకులు భావిస్తున్నారు. అలం: ఉపమ. 


ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో 
నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా 
నారుచిరార్దసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 
భారతసంహితారచనబంధురుం డయ్యె జగద్ధితంబుగన్‌. 26 


ప్రతిపదార్థం: కవి+ఇంద్రులు= కవిశ్రేష్టులు; సార, మతిన్‌= (ప్రశస్తమైనబుద్దితో; ప్రసన్న, కథా, కవితా+ అర్హ యుక్తి= ప్రసాదగుణంతో 
కూడిన కథలయందును, కవిత్వమునందును (లేక కథాకవిత్వమునందు. నన్నయకు పూర్వంశాసనపద్యాత్మక మైన కవిత్వమే 
కాని కథారూప మైనకవిత్వం లేదు. కౌరవపాండవులకథతో కూడిన అట్టికవిత్వం రచించిన మొదటికవి నన్నయయే.) కల 
అర్థముతోడి కూడికను; లోన్‌+ఆరసి= లోపల బాగుగా పరిశీలించి, హృదయమం దాలోచించి (అర్థముయొక్కఆంతర్యాన్ని 
అంటే అంతరార్థాన్ని (గ్రహించి); మేలు, నాన్‌= (శ్రేష్టమైనది అంటే, మేలుమే లని (ప్రశంసించగా; ఇతరులు= కవీంద్రులు కాని 
సామాన్యపాఠకులు; అక్షర, రమ్యతన్‌= వర్ణాలకూర్పునందలి సౌందర్యాన్ని; ఆదరింపన్‌= మెచ్చుకొనగా; నానా, రుచిర+అర్థ 
సు+ఉక్తి, నిధి= వివిధము లైన హృద్యము లైన అర్థాలతో కూడిన మంచిమాటలకు (సుభాషితాలకు) నిధాన మయిన; 
నన్నయభట్టు; తెనుంగునన్‌= తెనుగుభాషలో; జగత్‌+హితంబు+కన్‌= లోకానికి (శ్రేయస్సు కలిగేటట్లుగా; మహత్‌+భారత, 
సంహితా, రచన, బంధురుండు= మహాభారతం అనే వేదాన్ని (వేదంలోనిమంత్రభాగం సంహిత ఇక్కడ వేదం అనే సామాన్యార్థాన్ని 
గ్రహించటం ఉచితం. మహాభారతానికి పంచమవేదమనే (ప్రశస్తి ఉన్నది) రచించటంలో ఒప్పిదమైనవాడు; అయ్యెన్‌= అయ్యెను, 


అయినాడు. 


తాత్సర్యం: కవిపుంగవులు (ప్రశస్తమైన బుద్దితో ప్రసాదగుణంతో కూడిన కథలందును, కవిత్వమందును 
(కథాకవిత్వమందు) గల మనోహరాలైనఅర్థాలతోడి కూడికను (అర్జసంహితత్యాన్ని) లోపల తరచి తరచి (గ్రహించి 
బాగుబాగు అని (ప్రశంసించగా, అన్యులు(సామాన్యులు) వీనులకు విందు చేకూర్చే అక్షరాలకూర్పులోని సౌందర్యాన్ని 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 21 


మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో కూడిన వివిధసుభాషితాలకు (నీతులకు, జాతీయాలకు, నానుడులకు)-లేదా- 
అనేకవిధాలైన రమణీయార్హ ప్రతిపాదకాలైన సుందరకవితాభివ్యక్తులకు నిధాన మైన నన్నయభట్టు లోకానికి శ్రేయస్సు 
కలిగేటట్టు మహాభారతం అనే వేదాన్ని రచించటంలో ఒప్పిదమైనవాడు (రచించటంచేత లోకప్రీతికరుడు) అయినాడు. 


విశేషం: “ప్రసన్న, కథా, కలిత, అర్హ, యుక్తి- అనెడి పాఠాంతరం ఉన్నది. ప్రసాదగుణముతో కూడిన కథలందు ఉన్న 
అర్జాలకూడికను- అని అర్థం. ప్రసాదం, ఓజస్సు, మాధుర్యం మొదలైనవి కవితాగుణాలు. ప్రసాదం అంటే రుటితిస్పూర్తి; 
చదువగానే అర్థమయ్యేగుణం. ఇది సర్వరససమర్చకం. (ప్రసాదగుణం రసగ్రహణానికి తోడ్పడుతుంది. 'లోనారసి” అనేపదం 
సాభిప్రాయం. కొందరుపండితులు కవులు మొదలైనవారు కావ్యాన్ని చదివేటప్పుడు త్రచ్చి త్రచ్చి హృదయంలో అంతరార్జాన్ని 
గ్రహించి ఆనందించి రచయితను ప్రశంసిస్తారు. సామాన్యులు ఆ విధంగా చేయలేరు. పైపై విషయాలనుమాత్రమే గ్రహించి 
ఆనందిస్తారు. కావ్యానికి అర్థం లోపలిగుణం. శబ్దంబాహ్యగుణం. ఈపద్యంలో నన్నయకవిత్వంలోని మూడుగుణాలు(లక్షణాలు) 
పేర్కొనబడినవి. 1.ప్రసన్నకథాకవి(లి) తార్ధయుక్తి; 2, అక్షరరమ్యత; 3! నానారుచిరార్హసూక్తినిధిత్వం. “'సంహితారచనబంధురు. 
డయ్యె”- అనేవాక్యాన్ని ఆధారంగా చేసికొని నన్నయకవితలో “రచనాబంధురత్వం”* నాల్గవలక్షణ మని కొందరంటారు. 
విశిష్టపదరచనగల వైదర్భ్యాదిరీతులతో కూడిన 'పదవృత్త్యసహిష్టు' వైనపదరచనారూపమైన శయ్య రచనాబంధురత్వమని 
అంటారు. అయితే, ఈ అంశాన్ని పండితు లంతగా పట్టించుకొనలేదు. 


ఇక నన్నయ పేర్కొనిన తనకవితాలక్షణాలు సాపేక్షాలేకాని, సర్వసామాన్యాలు కావు. అందువలననే ఈలక్షణాలకు 
నిర్వచనాలు ఏ సంస్కృతలక్షణ(గ్రంథాలలోనూ లభించవు. కాబట్టి విమర్శకు లీలక్షణాలకు వివిధ వ్యాఖ్యానాలు చేశారు. 
అందులో “ప్రసన్నకథాకలితార్థయుక్తికి (ప్రసన్నమైనకథతో కూడికొనియున్న అర్థములసంయోజనం' అనిన్నీ, 'ప్రసన్నకవితార్థయుక్తి” 
అనేసమాసానికి “ప్రసన్నకథయొక్కయు, కవితార్థముయొక్కయు,యుక్తి-అనగా కవితార్థములో ప్రసన్నమైనకథయుండుట, 
ప్రసన్నమగుట' అనిన్నీ విశ్వనాథ సత్యనారాయణగారిచ్చిన వివరణలే బహుళప్రచారంలో ఉన్నవి. ప్రసన్నమైన కథాకవితార్థయుక్తికి- 
1. 'ప్రసన్నమైనకథయొక్కయు, కవిత్వముయొక్కయు, అర్ధముయొక్కయు కూడికి అనిన్నీ, 2. (ప్రసన్నమైన కథాకవితయందలి 
అర్థముయొక్కకూడికి అనిన్నీ, 3. 'ప్రసన్నమైనకథయందలి కవిత్వముయొక్కయు, అర్ధముయొక్కయు కూడిక అనిన్నీ, 
4. “ప్రసన్నమైన కథాకవితార్థముల కూడిక* అనిన్నీ అర్జాలు చెప్పుకోవచ్చు. అర్థ శబ్దానికి వాచ్య, లక్ష్య, వ్యంగ్యార్జాలనీ, 
ఉపరంజన ఉపదేశాలనే కావ్యప్రయోజనాలనీ, వస్తు, నేతృ రసఫలౌచిత్యాలనే కావ్యార్థాలనీ విమర్శకులు వ్యాఖ్యానించారు. 


“అక్షర రమ్యత” లో రమ్యత అంటే రామణీయకమనీ, సౌందర్యమనీ, ఆస్వాదయోగ్యత అనీ అర్థం చెప్పుకొనవచ్చు. 
అక్షర మంటే కేవలం అక్షరం కాదు. సముచితవర్లవిన్వాసం. కాబట్టి, వర్లవిన్వాసంవలన కలిగే నాదసౌందర్వం అక్షరరమ్వత 
టె దె లా 5 ల లా ల 5 a 5 
అనీ, క్షరంకాని దైన పద్యరచనాసౌందర్యమనీ, మొక్కవోవని ఆస్వాదమాధుర్యమనీ అర్థాలు చెప్పుకొనవచ్చును. అక్షరరమ్యతను 
అక్షరచ్చందోరమ్యతగా కవితా(కావ్య)గుణాలవలన ఏర్పడే రమ్యతగా, సంగీతపరమైన, పూర్వమీమాంసాతత్త్యప రమైన 
అక్షరసౌందర్యంగాకూడా వ్యాఖ్యానించారు విమర్శకులు. 


'నానారుచిరార్థసూక్తినిధి'- అనే విశేషణం సాక్షాత్తుగా నన్నయకు వేసింది. అది అతని వాక్కుకు సహజమైన లక్షణం. 
సూక్తిఅంటే రుచిరమై చమత్కారయుక్తమైన కూర్పు అని అర్థంచెప్పారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు. -ఈచమత్కారం 
ఒక్కొక్క పదంలోనూ, పదబంధంలోనూ, సమాసంలోనూ, కారకంలోనూ, వాక్యంలోనూ బహుభంగుల చూడవచ్చునని వారు 
వివరించారు. సూక్తులంటే అందమైన కవితాభివ్యక్తులనీ, ప్రియమైన మాటలనీ, శ్రేషస్టములైన మాటలనీ, మృదుమధురమైన 
మాటలనీ, సుభాషితాలు, నీతులు, జాతీయాలు, లోకోక్తులు, నానుడులు మొదలైనవనీ విమర్శకులు వివేచిస్తున్నారు. 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్హసూక్తులు-సమాసం ద్వంద్వమని కొందరు భావించారు. రుచిరార్థమంటే రమణీయార్థప్రతిపాదకమనీ, కావ్యసందర్భంలో 
ఒప్పిదాలై భాసించే లక్ష్యవ్యంగ్యార్థాలనీ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సూక్తిని అలంకారపర్యాయవాచిగా కొందరు భావిస్తున్నారు. 


నానారుచిరార్డసూక్తినిధిత్వం నన్నయకవితలో కానవచ్చే సాధారణలక్షణం. కాగా, సారమతులైన కవీం(ద్రులు 
లోనారసిమెచ్చుకొనే లక్షణం (ప్రసన్నకథాకలి(వి)తార్థయుక్తి. ఇది పండితులైన సహృదయులను, అక్షరరమ్యత కవితారసికులైన 
సామాన్య సహృదయులను ఆకర్షించటానికి ఉద్దేశింపబడినవి. పండిత పామర(Cla5$ ౩౧౮ ౧౩55) జనులను రంజింపజేస్తూ 
ప్రజలనాల్కలమీద నిలిచేకవిత నన్నయది. అర్థ శబ్దాన్ని వాడుతున్న నన్నయ ధ్వనిమార్గ సమర్థకుడు. అతడికి అక్షరంకూడ 
వ్యంజనాశక్తికి సాధకమౌతుంది. రుచిరార్థ(రమణీయార్థ) (ప్రతిపాదకమైన కవిత్వాభివ్యక్తియే అతడి కవిత్వానికి జీవితం. వస్తుధ్వని 
అతడి (ప్రధానమార్గం. (క్రీ.శ. 11- 18 శతాబ్దాలనడుమ భారతాలంకార చరిత్రలో (ప్రవర్తిల్లిన ధ్వన్యనంతరయుగంలో 
తెలుగుసాహితీరంగంమీద ధ్వనిని. రసాన్ని సమర్థించినవారు నన్నయాదులు; అలంకారమార్లాన్ని సమర్ధించినవారు నన్నైచోడాదులు; 
మూలరసవాదాలను సమర్హించినవారు పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతనాదులు. ధ్వనినీ రసాన్నీ సమర్థించిన 
నన్నయమార్గం ఉత్తమ(ప్రస్థానం. ధ్వనిలో నన్నయ వస్తుధ్వనిని, తిక్కన రసధ్వనిని, ఎర్రన అలంకారధ్వనిని విశేషించి 
పోషించారు. ముగ్గూరూ మూడుధ్వనులను ప్రధానంగా పోషించినా (ప్రస్థానం ఒకటేకాబట్టి కవిత్రయకవితలో ఆంధ్రమహాభారతం 
ఒకేకవి రచించిన కావ్యేతిహాసంవలె రాణిస్తున్నది. (సంపా.) 


వేదంలో సంహిత(మం[త్రభాగం), (బాహ్మణము(యజ్ఞాలలోవేదమంత్రవినియోగాన్నిగురించి ఒక్కొక్కప్పుడు వాటి 
అర్థాలను కథోదాహరణపూర్వకంగా తెలిపేభాగం), ఆరణ్యకంకూడ బ్రాహ్మణాలకు సంబంధించినదే, (అరణ్యమున కూర్చబడినదో, 
అధ్యయనం చేయదగినదో అగుటచేత దీనికి ఆపేరు కలిగింది), ఉపనిషత్తు (వేదాంతభాగం, జ్ఞానబోధకం) అనే మూడుభాగాలు 
ఉంటాయి. ఇచ్చట సంహితాశబ్దం వేద మనే అర్థంలో వాడబడింది. నన్నయ బుషితుల్యుడు. అందుచేత సంహితారచనకు 
అర్హుడు. 


ఈపద్యంతో అవతారిక పూర్తి జౌతున్నది. పాత్రప్రవేశసూచన మనే (ప్రస్తావనాంగం ఇందులో వ్యంగ్యంగా 
నిబంధించబడింది. ఇదంతయు (ప్రథమపురుషలో వ్రాయబడింది. అవతారికలో స్వీయవిషయంకూడ ఉండటంచేత ఆత్మస్తుతిదోషం 
కలుగుతుం దేమో అని నన్నయ దీనిని ఈవిధంగా (వ్రాసిఉంటాడు. నన్నయ పేర్కొన్నగుణాలు అతనిరచనలో స్పష్టంగా 
గోచరిస్తాయి. ఈ అవతారిక కవితావిషయంలోనే కాక సత్యకథనవిషయంలోకూడ సాటిలేనిది. 


భారతకథా ప్రస్తావన (సం. 1-1-8) 
వ. తత్కథాప్రారంభం బెట్టి దనిన. 27 


ప్రతిపదార్థం: తత్‌, కథా, ప్రారంభంబు= ఆ భారతంలోనికథకు ఆరంభం; ఎట్టిది+అనినన్‌= ఎటువంటిది అనగా. 


తాత్పర్యం: ఆ మహాభారతంలోని కథకు మొదలు ఎటువంటిది అనగా. 


సీ, నైమిశారణ్యపుణ్యక్షేత్రమున( గుల । పతి శౌనకుం డను పరమమౌని, 
బ్రహ్మర్షిగణసముపాసితుం డై సర్వ | లోకహితార్థంబు లోకనుతుండు 
ద్వాదశవార్షికోత్తమసత్రయాగంబు । మొగి జేయుచున్న నమ్మునులకడకు 
వచ్చి, తా నుగ్రశ్రవసు6 డను సూతుండు । రౌమహర్షణి సుపారాణికుండు 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 23 


ఆ. పరమభక్తితోడ( బ్రణమిల్లియున్న న । కృథకువలన మునినికాయ మెల్ల 
వివిధపుణ్యకథలు వినువేడ్క నతని( బూ । జించి రపరిమితవిశేషవిధుల. 28 


ప్రతిపదార్థం: నైమిళశ+అరణ్య, పుణ్యక్షేత్రమునన్‌= నైమిశం అనే పేరుగల అడవిఅనే పవిత్రక్షేత్రంలో; కులపతి= 
పదివేలమందిశిష్యులకు భోజనం పెట్టుతూ చదువు చెప్పేవాడు; శౌనకుండు+అను= శౌనకుడు అనే పేరు కల; పరమ, మౌని 
= గొప్పముని; (బ్రహ్మ+బుషి గణ, సముపాసితుండు+ఐ= (బ్రహ్మర్షులసముదాయంచేత సేవింపబడినవా డై; లోక, 
నుతుండు= ప్రజలచేత స్తుతింపబడినవాడు; (శౌనకునకు విశేషణం); సర్వ, లోక, హిత+అర్థంబు= సకలజగత్తుయొక్కమేలుకొరకు; 
ద్వాదశ, వార్షిక,+ఉత్తమ, సత్ర, యాగంబు= పన్నెండు సంవత్సరాలు జరిగే శ్రేష్ట మైన సత్రము అనే యజ్ఞాన్ని; మొగిన్‌= 
పూనికతో; చేయుచున్నన్‌= చేస్తూఉండగా; ఆ+మునుల, కడకున్‌= ఆ శౌనకాదిమునులచెంతకు; వచ్చి; తాను; రౌమహర్షణి= 
రోమహర్షణుడు అనే సూతునికుమారుడు; సు, పౌరాణికుండు= లెస్సగా పురాణాలను ఎరిగిన(చెప్పేవాడు); ఉ(గ్రశ్రవసు(డు, 
అను, సూతుండు= ఉ(గ్రశ్రవసుడు అనే పేరు గల సూతవంశానికిచెందినవాడు, పరమ, భక్తితోడన్‌= గొప్పభక్తితో; ప్రణమిల్లి+ఉన్నన్‌= 
నమస్కరించి ఉండగా; ఆ కథకువలనన్‌= ఆ పౌరాణికుని(కథలుచెప్పువాని)వలన; వివిధ, పుణ్య, కథలు= అనేక పవిత్రకథలు; 
విను, వేడ్కన్‌= వినాలనే ఆసక్తితో; ముని, నికాయము+ఎల్లన్‌= మునులసముదాయం అంతయున్నూ; అతనిన్‌= ఆ ఉగ్ర శ్రవసుడిని; 
అపరిమిత, విశేష విధులన్‌= అధికమైనపూజావిధానాలతో; పూజించిరి= అర్చించారు. 


తాత్సర్యం: కులపతి అయిన శౌనకుడు అనే మహాముని (బ్రహ్మర్షులసముదాయంచేత సేవింపబడినవాడై, ఎల్లలోకాల 
శ్రేయస్సుకొరకు పన్నెండుసంవత్సరాలు జరిగే శ్రేష్ట మైన 'సత్రము' అనే యాగవిశేషాన్ని చేస్తూఉండగా, ఆ 
మునులచెంతకు వచ్చి రోమహర్షణు డనేవానికుమారుడున్నూ, మంచిపురాణకథకుడున్నూ అయిన ఉ(గ్రశ్రవసుడు 
అనేసూతుడు మిక్కిలిభక్తితో నమస్కరించి ఉండగా, మునులసమూహమంతా కలిసి ఆ కథకుడివలన వివిధపవిత్ర 
(పుణ్యం కలుగజేసే) కథలను వినవలె ననే కుతూహలంతో అతడిని అధికమైన పూజావిధానాలతో పూజించారు. 


విశేషం: “మునీనాం దశసాహ(స్రం యో౭_న్నదానాది పోషణాత్‌ | అధ్యాపయతి విప్రర్షిరసౌ కులపతిః స్మృతః 1” అనేది 
కులపతినిర్వచనం. 'సత్రము" అనేది ఒకయాగవిశేషం. ఇది 13 నుండి 100రోజులవరకుగాని అంతకు ఎక్కువకాలంగాని 
జరుగవచ్చును. రోమహర్షణుడనే సూతుడు, వ్యాసుడిశిష్యుడు. అతడి కుమారుడు ఉ(గ్రశ్రవసుడు సౌతి. క్షత్రియకాంతకు 
వైశ్యుడివలన పుట్టినవాడు సూతుడనిన్నీ, పురాణకథలు చెప్పటం అతనివ్యాపార మనిన్నీ నిఘంటువులలో ఉన్నది. సూతశబ్దానికి 
రథసారథి అని సామాన్యార్థం. కాని, ఇచ్చట కథకుడు అని చెప్పటం యుక్తంగా ఉంటుంది. అందుచేతనే మునులు అందరూ 
అతడివలన పుణ్యకథలు వినా లని అభిలషించి అతడిని పూజించారు. 


వ. _ అక్కథకుండ వెండియు నమ్మునిసంఘుంబునకు నమస్కారంబు సేసి, 'యే ననేకపురాణపుణ్యకథా 
కథనదక్షుండ, వ్యాస శిష్యుండైన రోమహర్షణునకు(బుత్తుండ; నావలన నెక్కథ విన వలతు?' రనిన, నమ్మును 
లతని కి ట్లనిరి. 29 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= పౌరాణికుడు అయిన ఆ ఉ(గ్రశ్రవసుడు; వెండియున్‌= మరల; ఆ+ముని, సంఘంబునకున్‌= 
శౌనకుడు మొదలైన ఆ మునిసముదాయానికి; నమస్కారంబు; చేసి; ఏను=నేను; అనేక, పురాణ, పుణ్య, కథా, కథన, 
దక్షుండన్‌= పెక్కుప్రాచీనా లైన(పురాణాలలోని), పవిత్రాలైన కథలను చెప్పటంలో సమర్షుడను; వ్యాస, శిష్యుండు+ఐన= 
వ్యాసునికి శిష్యు డైన; రోమహర్షణునకున్‌= రోమహర్షణుడు అనే పేరు కల సూతునకు; పుత్రుండన్‌= కుమారుడను; 
నావలనన్‌; ఏ+కథ; వినన్‌, వలతురు= వినగోరుతారు?; అనినన్‌= అని అడుగగా; ఆ+మునులు; అతనికిన్‌= ఉ(గ్రశ్రవసునితో; 
ఇట్టు+అనిరి= ఈవిధంగా. అన్నారు. 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పౌరాణికు డైన ఆ ఉగ్రశ్రవసుడు మరల ఆమునుల సముదాయానికి నమస్కరించి, 'నేను 
అనేకపురాణాలలోని పుణ్యం కలిగించేకథలను చెప్పటంలో సమర్భుడిని; వ్యాసమహామునిశిష్యుడైన రోమహర్షణుడు 
అనే పరమపౌరాణికుని, కుమారుడిని; నానుండి మీ రేకథ వినాలని కోరుతున్నారు?” అని అడుగగా ఆ మునులు 
ఉ(గశ్రవసుడితో ఈవిధంగా పలికారు. 


క. ఏయది హృద్య, మపూర్వం । బేయది, యెద్డాని వినిన నెటుక సమగ్రం 
బై యుండు, నఘనిబర్దణ । మే యది? యక్కథయ వినంగ నిష్టము మాకున్‌. 30 


ప్రతిపదార్థం: ఏ, అది= ఏది; హృద్యము= మనోహరమో; ఏ, అది= ఏది; అపూర్వంబు= (క్రొత్తదో; ఏ+దానిన్‌= దేనిని; వినినన్‌= 
వినటంచేత; ఎణుక= జ్ఞానం; సమ(గ్రంబు+ఐ= సంపూర్లమై; ఉండున్‌=ఉండునో; ఏ+అది=ఏది; అఘ, నిబర్హణము= 
పాపాలను తొలగించేదో; ఆ+కథ+అ= అట్టికథయే; వినంగన్‌= వినటానికి; మాకున్‌; ఇష్టము= (ప్రియం. 


తాత్సర్యం: ఏకథ మనోహరమో, ఏది (క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, 
ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథయే వినటం మాకు (ప్రీతికరం. 


విశేషం: ఈపద్యం భారతకథకు ఉన్న గుణాలను, గొప్పతనాన్ని, దానిని వినటంవలన కలిగే లాభాలనూ చక్కగా తెల్పుతూ 
ఉన్నది. పూర్వలాక్షణికులు చెప్పిన కావ్యప్రయోజనాలు కొన్ని ఇందులో సూచింపబడినవి. “కావ్యం యశసే£_ ర్థకృతే వ్యవహారవిదే, 
శివేతరక్షతయే నద్యఃప రనిర్భృతయే, కాంతానమ్మితత యోప దే శయుజే” అని మమ్మటుని కావ్యప్రకాళం. నన్నయ 
ధ్వనిరససం(ప్రదాయాలను సమర్థించేవాడు కాబట్టి వర్ణాన్నీ, శబ్దాన్నీకూడా తన రచనలో వ్యంజకాలుగా ప్రయోగిస్తాడు. ఈపద్యంలోని 
'యత్‌, 'తతో అరక శజబ్దాలటువంటివి. 'యత్తదోర్నిత్యసంబంధః' అనిప్రమాణం. “ఏయది” అన్నప్పుడు యదర్థకంతో 
థ 2 = థ 
అంతకుపూర్వం (ప్రారంభించబడినదానిని తదర్థకం పరామర్శిస్తుంది. అప్పుడు తదర్థకం 'ప్ర(క్రాంతపరామర్శకం' అనబడుతుంది. 
హృద్యం, అపూర్వం మొదలైన లక్షణాలు కల కథ ఏదైతే ఉంటుందో అటువంటి లక్షణాలు కల కథ వినాలనే కోరిక ఇందులో 
ఉన్నది. లక్ష్యలక్షణవిశిష్ట మైన వస్తుస్వభావం ఇందులో శబ్దమూలక వస్తుధ్వని. 


వ. అనిన నుగ్రశ్రవసుం డట్లేని 'మీకు నభిమతం బైన పుణ్యకథ. జెప్పెద, దత్తావధానుల రై వినుం' డని 
శౌనకాదిమహామునుల కిట్లని చెప్పందొడంగె: 'కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబు లేకీభూతంబు 
లై యేర్చ్పడకున్న బుగ్యజుస్సామాథర్వంబులుగా విభాగించి, తన శిష్యులయిన పైలవైశం పాయన సుమంతు 
జైమినులం బంచి క్రమంబున. జతుర్వేదసూత్రంబుల. జేయించి, వేదవ్యాసుండై నిజతపోమహత్త్వంబునం 
జేసి బ్రహ్మచేత ననుజ్ఞాతుం డై యష్టాదశ పురాణంబులును, నీతిధర్మ శాస్తార్థ్ధతత్త్వంబులును జతుర్వేద 
వేదాంతాభిప్రాయంబులును, జతుర్వర్గవర్గాను బంధబంధుర కథేతిహాసంబులును, జతుర్యుగ మహర్షి 
రాజవంశచరితంబు లును, జతుర్వర్థాశ్రమధర్మక్రమంబులును, జతుర్ముఖప్రముఖనిఖిలసురముని 
గణపూజితుం డైన శ్రీకృష్ణునిమాహాత్త్వంబును, బాండవాది భారతవీరుల మహాగుణంబులును దనవిమల 
జ్ఞానమయం బైన వాగ్టర్పణంబునం దేర్పడి వెలుంగుచుండ. 31 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 25 


ప్రతిపదార్థం: అనినన్‌=మునులు ఈ విధంగా పలుకగా; ఉ(గ్రశ్రవసుండు= సౌతి(కథకుడు); అట్టు+ఏని= అట్టైనచో; మీకున్‌; 
అభిమతంబు+ఐన= ఇష్టమైన; పుణ్య, కథన్‌= పవిత్రమైనకథను; చెప్పెదన్‌; దత్త+అవధానులరు+ఐ= (ఈయబడిన) 
ఏకా(గ్రతకలవారై; వినుండు; అని; శౌనక+ఆది, మహత్‌, మునులకున్‌= శౌనకుడు మొదలైన గొప్పమునులకు; ఇట్టు+అని= 
ఈవిధంగా; చెప్పన్‌+తొడంగెన్‌= చెప్పటానికి ఆరంభించాడు; కృష్ణద్లై పాయనుండు+అను= కృష్ణద్వైపాయనుడు అనేది వ్యాసునిపేరు; 
బ్రహ్మ+బుషి= వేదతత్త్యజ్ఞానం కలముని; తొల్లి= పూర్వం; వేదంబులు= బుగ్వేదం మొదలైనవి; ఏకీభూతంబులు+ఐ= 
ఒకేరూపం కలవై (విభజింపబడక ఒకేరాశిగా) ఉండి; ఏర్పడక+ఉన్నన్‌=తేటపడక (వేణుపడక) ఉండగా; బుక్‌, యజాస్‌, 
సామ+అథర్వంబులు, కాన్‌= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాల్లువేదాలు అయ్యేటట్టుగా, విభాగించి= 
విభజించి (వేరుపరచి); తన, శిష్యులు, అయిన, పైల, వైశంపాయన, సుమంతు, జైమినులన్‌= పైలుడు, వైశంపాయనుడు, 
సుమంతుడు, జైమిని అనేవారిని; పంచి= ఆజ్ఞాపించి; (క్రమంబునన్‌= వరుసగా (పైలునిచేత బుగ్వేదానికి, వైశంపాయనునిచేత 
యజుర్వేదానికి, సుమంతునిచేత సామవేదానికి, జైమినిచేత అథర్వవేదానికి); చతుర్‌+వేద సూత్రంబులన్‌= నాలుగువేదాలకు 
సంబంధించిన జ్ఞాపక ముంచుకొనటానికి వీలుగా ఉండే సంక్షేపవాక్యాలను (నియమాలను); చేయించి= చేసేటట్టుగా చేసి 
(వ్రాయించి), వేద, వ్యాసుండు+ఐ= వేదాలను విభబించినవాడు కావటంచేత వేదవ్యాసుడు అనే ప్రసిద్ది కలవాడై; నిజ, తపస్‌, 
మహత్త్యంబునన్‌, చేసి= తనతపస్సుయొక్క గొప్పతనంచేత; బ్రహ్మచేత, అనుజ్ఞాతుండు+ఐ= ఆజ్ఞాపింపబడినవాడై; అష్టాదశ, 
పురాణంబులును= పదునెనిమిదిపురాణాలున్నూూ; నీతి, ధర్మ, శా(స్త+అర్థతత్త్యంబులునున్‌= నీతిశాస్త్రముయొక్క, 
ధర్మశా(స్తముయొక్క అర్థమున్నూ స్వభావమున్నూ; చతుర్‌+వర్గ+అనుబంధ, బంధుర, కథా,+ఇతిహాసంబులును= 
ధర్మార్థకామమోక్షా లనే నాలుగుపురుషార్థాలతోను, కామ(క్రోధాదు లగు ఇతరాలైన తెగలతోను, సంబంధం కల అందమైన 
కథలున్నూ, పూర్వకథలున్నూ; చతుః, యుగ, మహర్షి రాజ, వంశ, చరితంబులును= కృత(త్రేతాద్యాపరకలియుగాలందలి 
గొపబుముల యొక్కయు, రాజులయొక్కయు వంశాలయొక్క చరి(త్రలున్నూ; చతుర్‌+వర్ల+ఆ(శమ, నాలుగు 
ఆశ్రమాలయొక్కయు ధర్మాల యొక్క విధములున్నూ; చతుర్‌+ముఖ, నిఖిల, సుర, గుణ, పూజితుండు+ఐన= నాల్లుముఖాలు 
కల (బ్రహ్మ మొదలైన ఎల్లదేవతలసమూహాలచేత పూజింపబడిన; శ్రీకృష్ణుని మహాత్మ్యంబును= శ్రీకృష్ణుడి మహత్యమును; 
పాండవ+ఆది, భారత, వీరుల, మహత్‌, గుణంబులును= పాండవులు మొదలైన భారతవీరుల(పరాక్రమవంతుల) గొప్పగుణాలును; 
తన, విమల, జ్ఞానమయంబు+ఐన= తనయొక్క నిర్మల మైన జ్ఞానంతో నిండిన; వాక్‌, దర్శణంబు+అందున్‌= వాక్కు అనే 
అద్దంలో; ఏర్పడి= తేటతెల్లమై; వెలుంగుచున్‌, ఉండన్‌= (ప్రకాశిస్తూ ఉండగా. 


తాత్సర్యం: మునులు ఆవిధంగా పలుకగా సౌతి(ఉగ్రశ్రవసుడు)'అటైతే మీకు ప్రియ మైన పవిత్రకథను చెప్పుతాను; 
ఏకాగ్రచిత్తు లై వినండి” అని శౌనకుడు మొదలైన మునులకు ఈవిధంగా చెప్పటానికి ఆరంభించాడు- 
కృష్ణద్వైపాయనుడు అనే పేరు కల వేదతత్త్వజ్ఞుడైన ముని పూర్వం వేదాలన్నీ కలిసి వేరువేరుగా లేకుండటంచేత 
వాటిని బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని నాలుగువేదాలుగా విభజించాడు. తనశిష్యు లైన 
పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేవారిని ఆజ్ఞాపించి వరుసగా ఆ నలుగురిచేత నాలుగువేదాలను 
ధారణలో ఉంచుకొనటానికి వీలుగా సంక్షేపసూత్రాలను చేయించాడు. వేదాలను విభజించినవాడు కావటంచేత 
వేదవ్యాసు డని ప్రఖ్యాతిపొందినవాడై, తన తపోమహిమవలన (బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడి పదునెనిమిది పురాణాలను, 
నీతిశాస్తధర్మశాస్తాలయొక్క అర్జ్రాన్నీ స్వభావాన్నీ, నాలుగువేదాలయొక్క, వాటికి సంబంధించిన ఉపనిషత్తులయొక్క 
భావాలనూ, ధర్మార్థకామమోక్షాదులతోనూ, ఇతరాలైన అరిషడ్వర్గాదులతోనూ సంబంధం గల హృద్యాలైనకథలను 
ఇతిహాసాలను, కృత త్రేతాద్యాపరకలియుగాలలోని గొప్పమునులయొక్కయు, రాజులయొక్కయు వంశాలచరిత్రలను, 
(బ్రహ్మక్ష(త్రియవైశ్యశూ[ద్రు లనే నాలుగువర్ణాలయొక్కయు, (బహ్మచర్యగృహస్థవానప్రస్థసన్న్యాసాశ్రమాలలోని 
ధర్మాలయొక్కయు (చేయవలసినవిధుల) విధానాలను, నాలుగుమొగములబ్రహ్మమొదలైన సర్వదేవతలయొక్కయు, 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునులయొక్కయు సమూహాలచేత పూజింపబడిన శ్రీకృష్ణునిమహత్త్యమును, పాండవులు మొదలైన భారతశూరుల 
గుణగణాలును, నిర్మల మైన జ్ఞానంతో నిండిన తనవాక్కనెడి అద్దంలో తేటతెల్లంగా (ప్రకాశిస్తూ ఉండగా- 
(భారతాన్ని రచించాడని తరువాతిపద్యంతో అన్వయం). 


నిశేషం: పురాణశబ్దానికి అనేకనిర్వచనాలు ఉన్నవి. (ప్రాచీనమైనదైనను (క్రొత్తగా ఉండేది అని ఒక నిర్వచనం ఉన్నది. సర్గం, 
ప్రతిసర్గం ((ప్రళయాంతంలో మరల చేసేసృష్టి, వంశం (దేవాసురమునీంద్రాదులవంశాలచరిత్రలు), మన్వంతరం, వంశానుచరితం 
(సూర్యచం|ద్రాదివంశాలకు చెందినరాజులచరిత్రం) అనేవి పురాణానికి ఉండే ఐదులక్షణాలు. ఇతి+హ+ఆస= ఇట్టుండెను 
(ఇట్టా జరిగిందని చెప్పబడిఉన్నది) అని ఇతిహాసశబ్ద వ్యుత్పత్తి. ధర్మార్ధకామమోక్షాలకు సంబంధించిన ఉపదేశాలతో కూడిన 
కథతో కూడిన పూర్వవృత్తం ఇతిహాసం. 


ల్‌ ఆతి 

సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, । యధ్యాత్మవిదులు వేదాంత మనియు 
నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రం బని, । కవివృషభులు మహాకావ్య మనియు, 
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని, । యైతిహాసికు లితిహాస మనియు 
బరమపారాణికుల్‌ బహుపురాణసముచ్చ । యం బని, మహి( గొనియాడుచుండ. 


ఆ. వివిధవేదతత్త్వవేది వేదవ్యాసు(। డాదిముని పరాశరాత్మజుండు 
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై | పర(గుచుండం జేసి భారతంబు. 32 


ప్రతిపదార్థం: ధర్మ, తత్యజ్ఞులు= ధర్మముయొక్క నిజమైన స్వభావాన్ని ఎరుగువారు; ధర్మ, శాస్త్రంబు, అని= ధర్మాన్ని తెలిపే 
శాస్త్రగ్రంథ మనిన్నీ; అధ్యాత్మ, విదులు=పరమాత్మకూ జీవాత్మకూ గల నంబంధాన్ని తెలిసిన వేదాంతులు; 
వేద+అంతము+అనియున్‌= వేదాంతశా(స్త మనిన్నీ; నీతి, విచక్షణుల్‌= నీతియందు నేర్పుకలవారు; నీతిశాస్తంబు+అని= 
నీతులు తెల్సే శాస్త్ర మనిన్నీ; కవి, వృషభులు= కవిశ్రేష్యులు (సింహ,కుంజర,వృషభాది పదాలు సమాసాలలో ఉత్తరపదా లైతే 
ఢ్రేష్టతను సూచిస్తాయి); మహత్‌, కావ్యము అనియున్‌= గొప్పకావ్యం అనిన్నీ; లాక్షణికులు= రసం, ధ్వని, కావ్యం, అలంకారాలు 
మొదలైనవాటి లక్షణాలు తెలిసినవారు; సర్వ, లక్ష్య, సం(గ్రహము; అని= అన్నిలక్ష్యముల సముదాయంఅనిస్నీ (నిర్వచనం 
లక్షణం. లక్షణానికి ఉదాహరణం లక్ష్యం); ఐతిహాసికులు= పూర్వం జరిగిన వృత్తాంతాలు తెలిసినవారు; ఇతిహాసము, 
అనియున్‌= పూర్వకథా[గ్రంథ మనిన్నీ (చరిత్ర అనియు); పరమ, పౌరాణికుల్‌= ఉత్తములైన పౌరాణికులు (పురాణవిజ్ఞానం 
తెలిసినవారు, పురాణాలు చెప్పేవారు); బహు, పురాణ, సముచ్చయంబు+అని= పెక్కుపురాణాల సముదాయ మనిన్నీ; 
మహిన్‌= భూమియందు; కొనియాడుచున్‌+ఉండన్‌= పొగడుతూఉండగా; వివిధ, వేద, తత్త్యవేది= పలువిధాలైన వేదాల 
సత్యస్వ భావాన్ని ఎరిగినట్టి వాడున్నూ; వేదవ్యాసు(డు= వేదాలను విభజించినవాడున్నూ; ఆదిముని= ప్రాచీనులైన మునుల్లో 
ఒకడున్నూ; విష్ణుసన్నిభుండు= విష్ణువుతో సమానమైనవాడున్నూ,; అయిన; పరాశర+ఆత్మజుండు= పరాశరుడికి దాశకన్యయందు 
పుట్టిన కుమారుడు, కృష్ణద్వైపాయనుడు; విశ్య్వజనీనము+ఐ= సర్వజనులకును హిత మై; పరంగుచున్‌, ఉండన్‌= ఒప్పుచుండేటట్టుగా; 
భారతంబు= భరతవంశీయులవృత్తాంతాన్ని తెలుపు భారత మనే మహాగ్రంథాన్ని; చేసెన్‌= రచించాడు. 


తాత్సర్యం: ధర్మస్త్వభావం తెలిసినవారు ధర్మశాస్త్ర గ్రంథ మనిన్నీ, పరమాత్మ జీవాత్మలసంబంధం తెలిసిన వేదాంతులు 
వేదాంతశా(స్త మనిన్నీ, నీతివిషయాలయందు నేర్పుకలవారు నీతులను తెల్సే శాస్త్ర మనిన్నీ, కవిశ్రేష్టులు గొప్పకావ్య 
మనిన్నీ, లక్షణం తెలిసినవారు పెక్కులక్ష్యాల సంపుటి అనిన్నీ, పూర్వకథలు తెలిసినవారు ఇతిహాస మనిన్నీ, 
ఉత్తమపౌరాణికులు పెక్కుపురాణాల సమూహ మనిన్నీ, భూమియందు పొగడుతూ ఉండగా సర్వవేదాల 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 27 


సత్యస్వరూపాన్ని ఎరిగినవాడున్నూ, వేదాలను విభజించివేదవ్యాసు డనే పేరు పొందినవాడున్నూ, ప్రాచీనమునియున్నూ, 
విష్ణువుతో సమానుడున్నూ అయిన పరాశరునికుమారుడు (కృష్ణద్వైపాయనుడు) సర్వజనులకు హితమై ఒప్పేటట్టుగా 
సంస్కృతంలో భారత మనే (గ్రంథాన్ని రచించాడు. 


విశేషం: అలం: ఉల్లేఖం. 'య ది హాస్తి త దన్యత్ర య న్నే హాస్తి న త త్వ్వచితొ అని భారతాన్నిగురించి చెప్పుతూ ఉంటారు. 
ఇందులో ఉన్నది వేరేచోట ఉండవచ్చును. ఇందులో లేనిది మరెచ్చటా ఉండదు అని ఈ శ్లోకభావం. ఈ విషయాన్నే నన్నయ 
పై పద్యంలో తెల్పిఉన్నాడు. భారతంలో ధర్మాలు, వేదాంతం, నీతులు, రసపాత్రపోషణాదు లైన కావ్యలక్షణాలు, వివిధలక్షణాలకు 


Fee 


లక్ష్యాలు, పూర్వకథలు, పురాణవృత్తాంతాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఒకవిజ్ఞానకోశం. కృష్ణద్వైపాయనుడు పరాశరు 
డనేమునికీ దాశకన్యకూ యమునాద్వీపంలో పుట్టాడు. ఆ వృత్తాంతం ముందు చెప్పబడుతుంది. “వ్యాసో నారాయణో హరిః 
' అని సూక్తి. భాగవతంలో చెప్పబడిన విష్ణువు ఎత్తిన ఇరువదియొక్క అవతారాలలో వ్యాసుడు ఒకడు. అందుచేత 
విష్ణుసన్ని'భుడు అని చెప్పబడినాడు. భారతం అన్నిమతాలవారికిన్నీ, సర్వజనులకున్నూ హితం చేకూర్చేది. పంచమవేద మని 
(ప్రసిద్దిచెందింది. శాస్త్రకారులు ముందు లక్షణం చెప్పి తరువాత దానికి లక్ష్యం ఉదాహరణంగా చెప్పుతారు. ధర్మనీతి 
వేదాంతవ్యాకరణాదిశా(స్తాలలో చెప్పబడిన లక్షణాలకు లక్ష్యాలు భారతంలో ఉంటాయి. కావ్యానికి అనేకనిర్వచనా లున్నవి. 
రసాత్మకమైనవాక్యం (వాక్యం రసాత్మకం కావ్యమ్‌.) అనేది వాటిలో ఒకటి. ఇతిహాసం చరిత్ర. జరిగిన వృత్తాంతాన్ని అది 
చెప్పుతుంది. సంస్కృతమహాభారతం శాస్రేతిహాసం. ఆంధ్రమహాభారతం కావ్యేతిహాసం. 


పర్వానుక్రమణిక - (సం. 1-2-34) 


వ. అదియునుంబౌష్యంబు, పాలోమం, బాన్తీకం, బాదివంశావతారంబు, సంభవపర్వంబు, 
జతుగృహదాహంబు, హైడింబంబు, బకవధ, చైత్రరథంబు, ద్రౌపదీస్వయంవరంబు, వైవాహికంబు, 
విదురాగమనంబు, రాజ్యార్టలాభం, బర్జునతీర్ణయాత్ర, సుభద్రాకల్యాణంబు, హరణహారిక, 
ఖాండవదహనంబు, మయదర్శనంబు, సభాపర్వంబు, మంత్రపర్వంబు, జరాసంధవధ, దిగ్విజయంబు, 
రాజసూయం, బర్జ్రాభిహరణంబు, శిశుపాలవధ, ద్యూతం, బనుద్యూతం, బారణ్యంబు, కిమ్మీరవధ, 
కైరాతం, బింద్రలోకాభిగమనంబు, ధర్మజతీర్ణయాత్ర, జటాసురవధ, యక్షయుద్దం, బాజగరంబు, 
ద్రౌపదీహరణంబు, కుండలాహరణం, బారణేయంబు, వైరాటంబు, కీచకవధ, గోగ్రహణం, 
బభిమన్యువివాహం, బుద్యోగంబు, సంజయయానంబు, ధృతరాష్ట్రప్రజాగరణంబు, సానత్సుజాతంబు, 
యానసంధి, భగవద్దానంబు, సేనానిర్యాత్ర, యులూకదూతాభిగమనంబు సమరథాతిరథసంఖ్యానంబు, 
కర్ణభీష్మవివాదం, బంబోపాఖ్యానంబు, జంబూఖండవినిర్మాణంబు, భూమిపర్వంబు, భీష్మాభిషేకంబు, 
భగవద్గీత, భీష్మవధ, ద్రోణాభిషేకంబు, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వంబు, జయద్రథవధ, 
ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్త్రప్రయోగంబు, కర్ణపర్వంబు, శల్యపర్వంబు, హ్రదప్రవేశంబు, 
గదాయుద్ధంబు, సారస్వతంబు, సౌప్తికపర్వం, బైషీకంబు, జలప్రదానంబు, స్త్రీపర్వంబు, శ్రాద్ధపర్వంబు, 
రాజ్యాబిషేకంబు, చార్వాకనిగ్రహంబు, గృహప్రవిభాగంబు, శాంతిపర్వంబు, రాజధర్మానుకీర్తనం, 


బాపద్ధర్మంబు, మోక్షధర్మం, బానుశాసనికంబు, భీష్మస్వర్గారోహణం, బాశ్వమేధికం, బనుగీత, 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


యాశ్రమవాసంబు, పుత్రసందర్శనంబు, నారదాగమనంబు, మౌసలంబు, మహాప్రస్థానికంబు, 
స్వర్గారోహణంబు, హరివంశంబు, భవిష్యత్పర్వంబు నను శతపర్వంబులు గలిగి. 33 


వివరణ: అను[క్రమణిక అంటే విషయసూచిక. ఇది ఒకగ్రంథంలో ఏ విషయం తరువాత ఏ విషయం వస్తుందో (క్రమంగా 
తెల్పుతుంది. సంస్కృతభారతంలో నూరు ఉపపర్వాలు ఉన్నవి. వాటిలో 98 ఉపపర్వాలను భారత కవిత్రయంవారు 18 
పర్వాలుగా రచించారు. హరివంశ భవిష్యత్పర్యాలను ఎజ్జాప్రెగ్గడ హరివంశ మనేపేరుతో అనువదించాడు. అందులో విష్ణుపర్వంకూడా 
ఉన్నది. నన్నయ దానిని నూరుపర్వాలలో పేర్కొని ఉండలేదు. సంస్కృతభారతంలోని నూరుపర్వాలలో దేనితరువాత ఏది 
వస్తుందో ఈ పర్వానుక్రమణికలో తెల్పబడింది. 


ప్రతిపదార్థం: ఆదియున్‌= ఆవ్యాసుడు రచించిన భారతమును, 1. పౌష్యంబు= ఉదంకుడు గురుపల్నికొరకు పౌష్యుడనే 
రాజుదేవికుండలాలను తెచ్చిన వృత్తాంత మీపర్వంలో ఉంటుంది. 2. పౌలోమంబు= పులోము డనే రాక్షసుడు భృగుపత్ని యైన 
పులోమ నెత్తుకొనిపోతూఉండగా ఆమెగర్భంనుండి జారి చ్యవనుడు జన్మించినవృత్తాంతంతో కూడింది; 3. ఆస్తీకంబు= 
ఆస్తీకు డనే జరత్కారుకుమారుడు జనమేజయుడు చేసే సర్పయాగాన్ని మాన్పించినకథ ఇందులో ఉంటుంది; 4. ఆది, 
వంశ+అవతారంబు= మొదటివంశాలపుట్టుక; ఇందులో వ్యాసుడిజన్మం, దేవతలు దైత్యులు, దానవులు, మునులు, యక్షులు, 
పక్షులు, గంధర్వులు మొదలైనవారిపుట్టుక, వారిఅంశాలతో పుట్టినవారిచరి(త్ర, రాజవంశోత్పత్తి మొదలైన వృత్తాంతాలు ఉంటాయి; 
5. సంభవపర్వంబు= భీష్ముడు, చిత్రాంగద విచిత్ర వీర్యులు, ధృతరాష్ట్రపాండురాజులు, విదురుడు, పాండవకౌరవులు, 
కృపద్రోణులు మొదలైన వారి జన్మవృత్తాంతాలతో కూడినపర్వం; 6. జతుగృహదాహంబు= లక్కయింటిని తగులబెట్టటం; 
7. హైడింబంబు= విదురుడు ఉపదేశించినమార్గంలో పాండవులు వారణావతంనుండి వెలువడి వెడలటం, భీముడు 
హిడింబాసురుడిని వధించి హిడింబను వివాహమాడటం మొదలైన వృత్తాంతాలు ఇందులో ఉంటాయి; 8. బకవధ= ఏకచక్రపురంలో 
భీముడు బకాసురుడిని చంపటం; 9. చైత్రరథంబు= అంగారపర్గుడనే గంధర్వుడు దగరథు డై చిత్రరథుడనే పేరుంచుకొని 
అర్జునుడితో సఖ్యంచేయటం, వసిష్టార్యోపాఖ్యానం, తపతీసంవరణోపాఖ్యానం చెప్పటం, అతనిఉపదేశం అనుసరించి పాండవులు 
ధౌమ్యుడిని పురోహితునిగా వరించటం ఇందులో ఉన్నవి. 10.ద్రౌపదీస్వయంవరంబు= ద్రుపదుడు (ద్రౌపదీస్తయం వరాన్ని 
చాటగా అందులో అర్జునుడు మత్స్యయంతత్రాన్ని భేదించటం, (ద్రౌపది అతడిని వరించటం, ఇందులో ఉన్నవి. 11. వైవాహికంబు= 
పాండవులు (ద్రౌపదిని వివాహమాడటం. 12. విదుర+ఆగమనంబు= విదురుడిరాక; ధృతరాష్ట్రుడు అర్హరాజ్య మివ్వటానికి 
నిశ్చయించి పాండవులను తోడితెమ్మని విదురుడిని పంపగా, విదురుడు [ద్రుపదుడినగరానికి రావటం ఇందుంటుంది. 13. 
రాజ్య+అర్హ, లాభంబు= పాండవులు అర్హ(సగం) రాజ్యం పొందటం; 14. అర్జున, తీర్థ, యా(త్ర= నారదుడు చేసిన నియమాన్ని 
అనుసరించి ద్యాదశమాసికవ్రతాన్ని పాటించటానికై అర్జునుడు తీర్థయా(త్రలు సేవించటానికై పోవటం; 15. సుభద్రా, కల్యాణంబు= 
సుభద్రయొక్కవివాహం, సన్నాసివేషంలో అర్జునుడు ద్వారకకు వెళ్ళటం, కృష్ణుడిసాయంతో సుభద్రను తీసికొనిపోవటం, 
సుభద్రార్దునులవివాహం ఈ పర్వంలో ఉన్నవి. 16. హరణ, హారిక= వివాహకాలంలో అల్లుడికీ, ఆడుబిడ్డకూ ఈయబడే ధనం 
హరణం. దీని వికృతి అరణం. బలరామకృష్ణాదులు సుభద్రకు అరణం తెచ్చిఇవ్వటం ఈ పర్వంలో ఉన్నది. 17. ఖాండవ, 
దహనరిటు= అగ్నిదేవుడికోరిక ననుసరించి అర్జునుడు ఇంద్రుడిఖాండవవనాన్ని దహించటం. 18. మయ, దర్శనంబు= 
మయుడిని చూడటం, మయుడు నముచి అనే దానవుడి తమ్ముడు, దానవ విశ్వకర్మ. ఖాండవదహనసమయంలో ఇతడు 
అర్జునుడిని శరణుపొందగా అర్జునుడు ఇతనిని రక్షించాడు. మయుడు, అశ్వసేనుడు, మందపాలసుతులైన నలుగురు 
శార్‌జ్లకులు- ఈఆరుగురే ఖాండవదహనసమయంలో రక్షింపబడ్డారు. ఈపదునెనిమిదీ ఆదిపర్వంలోని ఉపపర్వాలు. 19. 
సభాపర్వంబు= ధర్మరాజుకు మయుడు అపూర్వ మైన సభను నిర్మించి ఇవ్వటం, నారదుడు అరుగుదెంచి దిక్సాలకులసభలను 
వర్షించి చెప్పటం ఇందులో ఉన్నవి. 20. మం(త, పర్వంబు= ధర్మరాజు రాజసూయయాగాచరణాన్ని గురించి కృష్ణుడితో 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 29 


ఆలోచించటం ఇందులో ఉన్నది. 21. జరాసంధవధ= కృష్ణుడు భీమార్జునులతో వెళ్ళి భీమునిచేత జరాసంధుడిని చంపించటం 
ఇందులోని విషయం. 22. దిక్‌, విజయంబు= రాజసూయయాగాచరణానికి ముందు భీమార్షునాదులు సర్వదిక్కులలో 
ఉన్నరాజులను జయించి ధనం తేవటం; 23. రాజసూయంబు= ధర్మరాజు రాజసూయయాగం చేయటం; 24. 
ఆర్థ్య+అభిహరణంబు= ఆర్థ్యము - అంటే పూజకు తగినవస్తువు; అభిహరణము= తెచ్చుట; భీష్మునిఉపదే శ ప్రకారం 
రాజసూయయాగంలో ధర్మజుడు అర్భ్యాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వటం; 25. శిశుపాల, వధ= శిశుపాలుడు అధిక్షేపించి నిందించగా 
కృష్ణుడు శిశుపాలుడిని వధించటం; 26. ద్యూతంబు= మయసభను చూచి అసూయతో కృశించిన దుర్యోధనుడిని “జూదంలో 
ఓడించి పాండవరాజ్యమంతా నీకు వశమయ్యేటట్టు చేస్తా నని శకుని ఓదార్చటం, విదురుడు ఇష్టంలేకపోయినా ధృతరాష్ట్రుని 
ఆజ్ఞచేత ధర్మరాజును ద్యూతానికి తీసికొని రావటం, ధర్మజుడు శకునితో జూదమాడి సర్వస్వాన్నీ ఒడ్డి ఓడిపోవటం ఇందలి 
విషయాలు. 27. అనుద్యూతంబు= తిరిగి జూదమాడటం, ధృతరాష్ట్రుడు (ద్రౌపదికి కోరినవరా లివ్వటం, ధర్మరాజు శకునితో 
రెండవమారు జూదమాడి ఓడిపోవటం ఇందులో ఉన్నవి. ఈ తొమ్మిదీ సభాపర్వంలోని ఉపపర్వాలు. 28. ఆరణ్యంబు= 
పాండవులు (ద్రౌపదితోకూడి అరణ్యవాసానికి వెళ్ళటం. 29. కిమ్మీర, వధ= అరణ్యంలో భీముడు కిమ్మీరు డనేరాక్షసుడిని 
వధించటం; కిమ్మీరుడు బకాసురుడి తమ్ముడు, హిడింబుడిమిత్రుడు; 30. కైరాతంబు= కిరాతరూపంలో ఉన్న శివుడికి 
సంబంధించింది. అర్జునుడు దివ్యాస్రాలు పొందటానికై తపస్సుచేయటానికి పోవటం, కిరాతరూపంలో ఉన్న శివుడితో పోరి 
అతడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందటం అనేవిషయాలు ఇందులో ఉన్నవి. 31. ఇం(ద్ర, లోక+అభి గమనంబు= 
పాశుపతా(స్తలాభానంతరం అర్జునుడు ఇం(ద్రుడి ఆహ్వానాన్ని మన్నించి మాతలి తెచ్చిన రథంమీద ఇం[ద్రలోకానికి 
(స్వర్గానికి)వెళ్ళటం; 32. ధర్మజ, తీర్ణయా(త్ర= రోమశుడు అర్జునుడి కుశలవార్త తెలిపినపిమ్మట ధర్మజుడు వివిధతీర్థాలను 
దర్శించటానికి పోవటం; 33. జటాసురవధ= సౌగంధికాపహరణం తరువాత (బ్రాహ్మణవేషంతో పరశురామశిష్యుడ నని వచ్చి 
తమ కపకారం చేసిన జటాసురుడిని భీముడు వధించటం; 34. యక్షయుద్దంబు= పాండవులు మాల్యవంత మనే పర్వతంమీద 
విహరించేటప్పుడు (ద్రౌపదికోరిక తీర్చటానికి పంచవర్షసురభికుసుమాలను తీసికొనిరావటానికి కుబేరనగరానికి వెళ్ళి మణిమంతుడు 
మొదలైన యక్షరాక్షసులతో యుద్దం చేయటం; 35 ఆజగరంబు= అజగర మంటే పెద్దపాము, కొండచిలువ. దానికి 
సంబంధించిన పర్వం. మునిశాపంవలన అజగర మైన నహుషుడు భీముడిని పట్టుకొనగా, ధర్మరాజు వెదకటానికి వెళ్ళి, 
నహుషప్రశ్నలకు సమాధానాలు చెప్పి, అతనివలన అధ్యాత్మరహస్యాన్ని తెలిసికొనటం. 36. మార్కండేయ+ఉపాఖ్యానంబు= 
మార్కండేయమహర్షి పాండవులయొద్దకు వచ్చి (బ్రాహ్మణ(ప్రభావాన్నీ, వివిధఉపాఖ్యానాలను చెప్పటం; 37. సత్యా, (ద్రౌపదీ, 
సంవాదంబు= సత్యభామకూ, ద్రౌపదికీ జరిగిన సంభాషణం; (ద్రౌపది సత్యభామకు పతి వ్రతాధర్మాలను చెప్పటం; 38. 
ఘోషయా(త్ర= ఘోషమంటే గొల్లపల్లె ఆవులమంద, కర్లసౌబల దుర్యోధనాదులు పాండవులను అధిక్షేపించటానికై ఆవులమందను 
చూచే నెపంతో ద్వైతవనానికి పోవటం; 39. ప్రాయోపవేశంబు= మరణించటంకొరకు ఆహారాది సర్వకర్మలను విడిచి కూర్చుండటం; 
అవమానం పొందిన దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయగా అతడిని కృత్య పాతాళానికి తీసికొనిపోవటం; 40. ్రీహి, 
ద్రోణక+అఖ్యానంబు= బ్రీహి అంటే ధాన్యం(వడ్డు), (ద్రోణకం అంటే తూము(కొలమానం), ఆఖ్యానం అంటే కథ; వ్యాసుడు 
ధర్మరాజుకు ముద్గలు డనే విప్రుడు ఉంఛవృత్తిచేత పాడ్యమిమొదలు పదునాలుగుదినాలు ఒక్కొక్కగింజచొప్పున తూమెడువడ్డు 
సమకూర్చి పర్వదినాన వండించి దేవతలకూ, పితరులకూ పూజలుచేసి, అతిథులకు అన్నంపెట్టి మిగిలినఅన్నంతో సకుటుంబంగా 
దేహయా(త్ర నడపుతూ ఉండగా దుర్వాసుడు అరుదెంచి ఆరుపర్వములు భుజించి అతనియందు ఏ లోపాన్నీ కనలేక 'మేనితో 
స్వర్గానికి ఏగుదు' వని చెప్పి వెడలినకథ తెల్పటం. 41. ద్రౌపదీ, హరణంబు= సైంధవుడు [ద్రౌపదిని బలాత్కారంగా 
ఎత్తుకొనిపోవటం. 42. కుండల+ఆహరణంబు= పాండవులకు హితం చేయవలె ననే కోరికతో ఇంద్రుడు బ్రాహ్మణవేషంతో 
వచ్చి కర్టుడికుండలాలను (గ్రహించటం; 43. అరణేయంబు= త్రచ్చి నిప్పుపుట్టించే కొయ్యకు అరణి అని పేరు. చెట్టుకొమ్మకు 
తగిలించిన తన అరణిని ఒకమృగం కొనిపోగా దానిని తెచ్చిఇమ్మని ఒకబ్రాహ్మణుడు వేడగా ధర్మజాదులు ఆ మృగాన్ని 
తరుముకొని పోవటం. అది అదృశ్య మవటం, యక్షప్రశ్నలు - అనేఅంశాలు ఈ పర్వంలో ఉన్నవి. ఈ విధంగా ఆరణ్యపర్వంలో 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


గల ఉపపర్యాలసంఖ్య పదహారు(16). 44. వైరాటంబు= విరాటునికి సంబంధించినది; పాండవులు అజ్ఞాతవాసం చేయటానికి 
విరటుడినగరానికి వెళ్ళటం; 45. కీచక, వధ= సైరంధ్రిగా ఉన్న (ద్రౌపదిని వలచిన కీచకుడిని భీముడు సంహరించుట; 46. 
గో, గ్రహణంబు= దుర్యోధనాదులు విరాటుడి గోవులను (గ్రహించిపోతూ ఉండగా అర్జునుడు ఉత్తరుడితో వెడలి కౌరవసేనలను 
ఓడించి గోవులను మరల్చటం; అంతకుముందు దక్షిణగో గ్రహణం; 47. అభిమన్యు, వివాహంబు= అభిమన్యుడు విరాటనందన 
ఐన ఉత్తరను పెండ్లాడటం. ఈవిధంగా విరాటపర్వంలో నాలుగుఅంతఃపర్వాలు ఉన్నవి. 48. ఉద్యోగంబు= ప్రయత్నం; 
ఉద్యోగపర్వంలో మొదట సంధికొరకు ప్రయత్నం, చివర యుద్దంకొరకు ప్రయత్నం జరిగినవి; 49. సంజయ, యానంబు= 
సంజయుడు నంధికై ఉపప్టావ్యంలో ఉన్నపాండవులకడ కు పోవటం; 50. ధృతర్యాష్ట్రప్రజాగరణంబు= సంజయుడు 
పాండవులయొద్దనుండి వచ్చి ధృతరాష్ట్రుడి ఉపేక్షయే యుద్దోపద్రవానికి కారణ మని చెప్పి మరునాడు వివరాలను తెలుపుతా 
నని చెప్పి వెడలిపోతాడు; భయంచేత ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు; అతడు మేల్కొనిఉండి విదురుడిని పిలిపించి నీతులు 
బోధింపుమన్నాడు. ప్రజాగరణ మంటే నిద్రపోకుండా మేల్కొని ఉండటం; 51. సానత్సుజాతంబు= సనత్సుజాతుడు అరుదెంచి 
ధృతరాష్ట్రుడికి ధర్మతత్తాన్ని బోధించటం; ఇదే సనత్సుజాతీయం; 52. యాన, సంధి= శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి 
పాండవులసంధియత్నాన్ని కురుసభలో వివరించవలె నని ధర్మరాజాదులు (ప్రార్థించే విషయాలు ఇందులో ఉన్నవి; 53. భగవత్‌, 
యానంబు= భగవంతుడైన శ్రీకృష్ణుడు సంధికొరకు హస్తినాపురానికి పోవటం; 54. సేనా, నిర్యాత్ర= సేనల సమీకరణం; 55. 
ఉలూక, దూత, అభిగమనంబు= ఉలూకుడు శకునికుమారుడు; అతడు దూతగా ధృతరాష్ట్రుడు పంపగా పాండవులకడకు 
అరుదెంచటం; 56. సమరథ, అతిరథ, సంఖ్యానంబు= ఒకవిలుకాడితో సమంగా నిలిచి పోరగలిగిన యోధుడు సమరథుడు. 
పలువురువిలుకాం(డ్రతో పోరగలిగిన యోధుడు అతిరథుడు. కౌరవపాండవపక్షాలలో సమరథు లెవరో, అతిరథు లెవరో 
లెక్కించటం; 57. కర్ష భీష్మవివాదంబు= భీష్ముడు కర్గుడిని అర్హరథుడిగా లెక్కించగా కర్ణుడు కలహించి భీష్ము డున్నంతవరకు 
యుద్దం చేయ నని శపథంచేయటం; 58. అంబా+ఉపాఖ్యానంబు= కాశీరాజుకూతులలో పెద్దదైన అంబకథ; ఈ విధంగా 
ఉద్యోగపర్వంలో పదకొండుఉపపర్యా లున్నవి. 59. జంబూ, ఖండ, వినిర్మాణంబు= మేరుపర్వతంచుట్టూ ఉన్న ఏడుఖండాలలో 
జంబూఖండ మొకటి. ఆ ఖండముయొక్కనిర్మాణాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎరిగించటం; 60. భూమి, 
పర్వంబు= ఈ పర్వంలో భూమివిస్తారం వివరించబడింది; 61. భీష్మ+అభిషేకంబు= భీష్ముడిని కౌరవసేనకు నాయకునిగా 
అభిషేకించటం; 62. భగవత్‌, గీత= కౌరవపక్షాన ఉన్న గురుబంధుమి(త్రాదులను చూచి, వారితో పోరాటం చేయజాలనని 
విషాదాన్ని పొందిన అర్జునుడికి కృష్ణుడు తత్త్వాన్ని బోధించి అతడిని యుద్దోన్ముఖుడిని చేయటం; భగవంతుడైన శ్రీకృష్ణుడిచే 
బోధింపబడటంచేత ఈ భాగానికి 'భగవర్గీత' అనే పేరు వచ్చింది. అది ఉన్న పర్వం ఇది. 63. భీష్మ వధ= భీష్ముడిని 
సంహరించటం (నిజంగా ఇచ్చట భీష్మవధ జరుగలేదు. అర్జునుడు శిఖండిని రథంలో ఉంచుకొని యుద్దానికి రాగా భీష్ముడు 
యుద్దవిముఖుడై శరతల్పగతు డైనాడు). ఈ విధంగా భీష్మపర్వంలో అయిదు ఉపపర్వాలు ఉన్నవి. 64. (ద్రోణ+అభిషేకంబు= 
ద్రోణుడిని సేనానాయకుడిగా అభిషేకించటం; 65. సంశప్తకవధ= (సమ్యక్‌ శప్త మంగీకారో యస్య సః సంశప్తకః యుద్దంనుండి 
తిరుగ నని శపథం చేసి యుద్దంచేస్తూ ఇతరులను యుద్దంచేయకుండా ఆటంకపరిచేవాడు సంశప్తకుడు. అభిమన్యువధకు 
ముందు అర్జునుడు సంశప్తకులు తొమ్మిది మందితో యుద్దంచేయటానికి పోయి వారిని వధించటం. 66. అభిమన్యు, వధ= 
ద్రోణాదులు పలువురు కూడి పద్మవ్యూహాన్ని భేదించిన అభిమన్యుడిని వధించటం; 67. (ప్రతిజ్ఞాపర్వంబు= జయ(ద్రథుడు 
సైంధవుడు. అతడిని చంపుతానని అర్జునుడు శపథం చేసినపర్వం. 68. జయ(ద్రథవధ= సైంధవుడిని వధించటం; 
69. ఘటోత్కచవధ= భీముడి కుమారు డైన ఘటోత్కచుడిని వధించటం; 70. (ద్రోణవధ= (ద్రోణుడిని వధించటం; 
71. నారాయణ+అగస్త, ప్రయోగంబు= కర్షుడు సేనానాయకుడుగా ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్దంతో కూడిన పర్వం. 
73. శల్యపర్వంబు= శల్యుడు ఒక్కపగలు సేనానాయకుడుగా ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్దంతో కూడిన పర్వం. 74. 
హ్రదప్రవేశంబు= దుర్యోధనుడు జలస్తంభనవిద్యచే మడుగులోకి (ప్రవేశించటం; 75. గదాయుద్దంబు= భీమదుర్యోధనులకు 
గదాయుద్దం జరగటం; 76. సారస్వతంబు= సరస్వత్యాది పుణ్యతీర్థసంకీర్తనం; ఈ విధంగా శల్యపర్వంలో నాలుగు ఉపపర్వాలు 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 31 


ఉన్నవి. 77. సౌప్తికంబు= సుఖంగా నిద్రిస్తున్న ధృష్టద్యుమ్నాది పాంచాలురను, (ప్రతివింధ్యాది (ద్రౌపదేయులను (ఉపపాండవులను), 
పాండవామాత్యులను అశృత్తామ వధించటం 78. ఐషీకంబు= అశృత్త్లామ, అర్జునుడు పరస్పరం బ్రహ్మ శిరోనామకా(స్తాలను 
'ప్రయోగించుకోవటం. 79. జల(ప్రదానంబు= యుద్దంలో చనిపోయినవారికి జలతర్పణం ఇవ్వటం; (ఇది తెలుగున స్రీపర్వం 
మొదట్లో ఉన్నది). ఈ విధంగా సౌప్తికపర్వంలో మూడుఉపపర్వాలు ఉన్నవి. 80. (స్త్రీ, పర్వంబు= యుద్దంలో మరణించిన 
వీరులభార్యలు విలపించినపర్వం; 81. (శ్రాద్దపర్వంబు= మృతు లైనకౌరవవీరులకు సంస్కారోదకప్రదానాదికర్మ లొనరించటం; 
82.రాజ్య+అభిషేకంబు= ధర్మరాజును రాజుగా అభిషేకించటం; 83. చార్వాక, నిగ్రహంబు= ధర్మరాజును మోసగించటానికై 
సన్నాసివేషంలో వచ్చిన చార్వాకుడనే రాక్షసుడిని బ్రాహ్మణులు హుంకారంతో చంపటం; 84. గృహ, ్రవిభాగంబు= ధర్మజుడు 
తనకు పరిపాలనలో తోడ్పడుటకు భీమాదులకు ఆయా బాధ్యతలను విభజించి ఒప్పగించటం. ఈ విధంగా (్ర్తీపర్వంలో ఐదు 
ఉపపర్వాలు ఉన్నవి. వీటిలో చివరి మూడూ తెలుగుభారతంలో శాంతి పర్వంలో మొదట చెప్పబడినవి. 85. శాంతిపర్వంబు= 
బంధువధచే నిర్వేదం పొందిన ధర్మరాజు శ్రీకృష్ణుడివచనాలు విని శాంతు డైన పర్వం; 86. రాజ, ధర్మ+అనుకీర్తనంబు= 
శరతల్పగతుడైన భీష్ముడు ధర్మజుడికి రాజుల కందరికి హితా లైన ధర్మాలను చెప్పటం. 87. ఆపత్‌+ధర్మంబు= ఆపత్‌ 
సమయాలలో అనుష్టింపదగిన ధర్మాలను భీష్ముడు చెప్పటం; 88. మోక్ష, ధర్మంబు= మోక్షప్రాప్తిహీతువు లైన ధర్మాలు 
చెప్పటం; ఈ విధంగా శాంతిపర్వంలో నాలుగు ఉపపర్వాలు ఉన్నవి. 89. ఆనుశాసనికంబు= భీష్ముడు ధర్మరాజుకు 
వివిధధర్మాలు తెల్పటం; 90. భీష్మ స్వర్గ+ఆరోహణంబు= భీష్ముడు కృష్ణునిఅనుజ్ఞ తీసికొని స్వర్గానికి ఏగటం;- ఈ 
రెండున్నూ ఆనుశాసనికపర్వంలోని ఉపపర్వాలు. 91. ఆశ్వమేధికంబు= ధర్మరాజు భీష్మాదులను చంపినపాపం పోవటానికై 
వ్యాసప్రబోధితు డై అశ్వమేధయాగం చేయటం; 92. అనుగీత= యుద్దసమయాన చెప్పిన గీతాతత్తాన్ని మరచిన అర్జునుడిని 
మందలించి కృష్ణుడు మరల తత్తోపదేశం చేయటం; ఈరెండున్నూ అశ్వమేధపర్వంలోని ఉపపర్వాలు. 93. ఆశ్రమవాసంబు= 
ధృతరాషుడూ, గాంధారీ రాజ్యాన్ని విడిచి సంజయునితోకూడి ఆ(శ్రమంలో నివసించటానికి వనానికి పోవటం; 94. 
పుత్రసందర్భనంబు= యుద్దనిహతు లైన పుత్రపౌత్రులనందరిని ధృతరాష్రుడు వ్యాసవరప్రసాదంవలన చూచి విగతశోకుం 
డయి పరమసిద్దికి వెడలటం; 95. నారద+ఆగమనంబు= నారదుడిరాక- ఈ విధంగా ఆ(శ్రమవాసపర్వంలో మూడుఉపపర్వాలు 
ఉన్నవి. 96. మౌసలంబు= ముసలము అంటే రోకలి; దానికి సంబంధించింది. యాదవులు మదిరాపానమత్తులై సముద్రతీరాన 
తమలో తాము పోరి మరణించటం; 97. మహత్‌+(ప్రస్థానికంబు= పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి పాండవులు (ద్రౌపదీసహితు 
లై పరమసిద్ధికి వెళ్ళటం. 98. స్వర్గ ఆరోహణంబు= పాండవాదులు స్వర్గానికి పోవటం; 99. హరివంశంబు; 100. భవిష్యత్‌పర్వంబు- 
ఈ రెండింటికి ఖిలపర్వం అనిపేరు. నన్నయ విష్ణుపర్వాన్ని పేర్కొనలేదు. ఎజ్జన ఇందులోని కొంతభాగాన్ని పూర్వార్హంలోనూ, 
కొంతభాగం ఉత్తరార్హంలోనూ చేర్చి హరివంశం రచించాడు. కేసరిమోహన్‌గంగూలిగారు తమ ఆంగ్లానువాదంలో విష్ణుభవిష్యత్‌ 
పర్వాలు రెండున్నూ ఖిలవంశ పురాణ మనబడు నని తెల్సియున్నారు. అను, శతపర్వంబులు= పైన పేర్కొనబడిన 
నూరుపర్వాలు; కలిగి= కలిగియుండి. 


తాత్సర్యం: స్పష్టం. 


సీ. ఆయురర్దులకు దీర్థ్యాయు రవాప్తియు । నర్జార్థులకు విపులార్థములును 
ధర్మార్డులకు నిత్యధర్మసంప్రాప్తియు । వినయార్జులకు మహావినయమతియు. 
బుత్తార్థులకు బహుపుత్రసమృద్ధియు ॥ సంపదర్భుల కిష్టసంపదలును 
గావించు నెప్పుడు భావించి వినుచుండు । వారికి నిమ్మహాభారతంబు 


ఆ. భక్తియుక్తులైన భాగవతులకు శ్రీ | వల్లభుండు భక్తవత్సలుండు 


ప 


భవభయంబు లెల్ల బాచి యిష్టార్థసం । సిద్ది. గరుణతోడం జేయునట్లు. 34 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ, మహత్‌, భారతంబు= ఈ మహాభారతేతిహాసం; ఎప్పుడు= ఎల్లప్పుడున్నూ; భావించి= ధ్యానించి(తలంచి); 
వినుచున్‌+ఉండు, వారికి; భక్తి యుక్తులు+ఐన= భక్తితోకూడిఉండిన; భాగవతులకున్‌= భగవద్భక్తులకు; భక్త, వత్సలుండు= 
భక్తులయందు ప్రీతికలవాడు; అగు= అయిన; శ్రీ, వల్లభుండు= లక్ష్మీభర్త అయిన విష్ణువు; భవ, భయంబులు+ఎల్లన్‌= 
సంసారం(పుట్టుక) వలని భయాలన్నీ; పాచి= పోగొట్టి; కరుణతోడన్‌= దయతో; ఇష్ట+అర్హ+సంసిద్ది= కోరబడిన ప్రయోజనాలయొక్క 
యు యు యు (63 ఠా 
అధిక మైన లాభాన్ని; చేయు+అట్టు= కలుగజేసేవిధంగా; ఆయు:ః+అర్జులకున్‌= ఆయువు కోరేవారికి; దీర్భ+ఆయుస్‌+అవాప్తియున్‌= 
దీర్ధమైన ఆయువుయొక్క పొందుటయున్నూ; అర్హ+అర్జులకున్‌= ధనం కోరేవారికి; విపుల+అర్థములును= అధికమైనధనాలున్నూ; 
ధర్మ+అర్జులకున్‌= ధర్మాన్ని కోరేవారికి; నిత్య, ధర్మ, సంప్రాప్తియున్‌= శాశ్వత మైన(ఎల్లప్పుడున్నూ) ధర్మముయొక్క 
లాభమున్నూ; వినయ+అర్జులకున్‌= వినయం కోరేవారికి; మహత్‌+వినయ, మతియున్‌= గొప్పవినమతతోకూడిన బుద్దియున్నూ; 
పుత్ర+అర్జులకున్‌= కొడుకులను కోరేవారికి; బహు, పుత్ర, సమృద్దియున్‌= పలువురు కొడుకులయొక్క సంపదయున్నూ; 
సంపద్‌+అర్జులకున్‌= సంపదను(ఐశ్యర్యాన్ని) కోరేవారికి; ఇష్ట, సంపదలును= కోరబడిన సంపదలున్నూ; కావించున్‌= కలిగించును. 


తాత్పర్యం: ఈ మహాభారతం ఎల్లప్తుడున్నూ తలంచి వింటుండేజనులకు, భక్తితో కూడి ఉండే భక్తులకు 
భక్తులయందు (పీతి కల లక్ష్మీప్రియు డైన విష్ణువు దయతో సంసారభయాలన్నింటిని తొలగించి కోరినఫలాల 
లాభాలను కలుగజేసే విధాన- ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్భమైనఆయువుయొక్కలాభాన్నీ, ధనాన్ని కోరేవారికి 
అధికమైన ధనలాభాలనూ, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్నీ, వినయాన్ని కోరేవారికి గొప్పవినయంతోకూడిన 
బుద్దినీ, కుమారులను కోరేవారికి పలువురుకుమారులసంపదయున్నూ, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలున్నూ 
కలుగజేస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. మహాభారతం పంచమవేదం అవటంచేత ఆదరంతో వినేవారికి ఆయురైశ్వర్యపు(త్రాదిసంపదలను 
కలిగిస్తుంది. అట్టిశక్తి అన్నిగ్రంథాలకూ ఉండదు. భారతకథ పుణ్య కథ. దానిని వింటే అఘనిబర్హణ మౌతుంది. 


పర్వసంగ్రహము (సం. 1-2-71) 


వ. మటియు( బౌష్యోదంకమాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబును, నాగగరుడసంభవంబును, 
సముద్రమథనంబు, నుఛైశ్సవోజన్మంబును, సౌపర్టోపాఖ్యానంబును, నాస్తీకచరితంబును, జనమేజయ 
సర్ప్వయాగంబును, శ్రీమహాభారతకథాశ్రవణప్రవృత్తియు, వ్యాసజన్మంబును, దేవదైత్యదానవముని 
యక్షపక్షిగంధర్వాది నానావిధభూతసంభవంబును, దదంశావతారంబును, రాజవంశానుకీర్తనంబును, 
యయాతిచరితంబును, భారతవంశానుకీర్తనంబును, గంగాశంతనుసమాగమంబును, వసూత్పత్తియు, 
స్వర్గగమనంబును, దదంశసంవూతంబున గాంగేయజన్మంబును, దద్రాజ్యనివర్తనంబును, 
బ్రహ్మచర్యప్రతిజ్ఞాపరిపాలనంబును, నత్యవతీవివాహంబును, జిత్రాంగదావిచిత్రవీర్యజన్మంబును, 
జిత్రాంగదరాజ్యాభిషేకంబును, జిత్రాంగదమరణానంతరంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున 


నభిషిక్తుం జేయుటయు, వానిపరోక్షంబున. గృష్టద్వైపాయనమునివలన ధృతరాష్ట్రపాండురాజుల జన్మంబు, 
నాణిమాండవ్యో పాఖ్యానంబును, ధర్ముండు మాండవ్యశాపంబున శూద్రయోనియందు విదురుం డై 


పుట్టుటయును, ధృతరాష్ట్రపాండురాజుల వివాహంబును, బాందవధార్తరాష్ట్ర సంభవంబును, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 33 


బాండునిర్యాణంబును, గృప ద్రోణజన్మకథ నంబును, గుమారాస్త విద్యాగ్రహణంబును, గుమారాస్త 
సందర్శనంబును, గర్భార్డునుల పరస్పరక్రోధంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, యుధిష్టిరు 
యౌవరాజ్యాబిషిక్తుం జేయుటయు, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావత యాత్రయు, 
జతుగృహదాహంబును, విదురోపదిష్టద్వారంబున( బాండవాపక్రమణంబును, హిడింబాదర్శనంబును, 
హిడింబువధయును, వుటోత్క్మచసంభవంబును, బాండవుల కేకచక్రపురంబున విప్రగృహంబున 
నజ్ఞాతచర్యయు, బకవధయు, ధృష్టద్యుమ్నద్రౌపదీ జన్మకథనంబును, గృష్టద్వైపాయన సందర్శనంబును, 
గంగాతీరంబున నంగారపర్గు నర్దునుండు జయించుటయు(, దాపత్యవసిష్టార్వోపాఖ్యానంబును, 
బాండవులు పాంచాలదేశంబునకుం జనుటయు, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, 
ద్రౌపదీవివాహంబును, విదురాగమనంబును, గృష్టసందర్శనంబును, రాజ్యార్థలాభంబును, ఖాండవప్రస్థ 
నివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, నారదువచనంబున, ద్రౌపదియందు సమయ 
క్రియయును నర్జునుతీర్దాభిగమనంబును, నులూపీసమాగమంబును, జిత్రాంగదయందు బభ్రువాహను 
జన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతంబున నర్జును(డు సుభద్రను వివాహం బగుటయు, 
సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవదేవదత్త దివ్యరథాశ్వ 
లాభంబును, ఖాండవదహనంబు, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, 
మందపాలోపాఖ్యానంబును నను వృత్తాంతంబుల నొప్పి తొమ్మిదివేలుం దొమ్మన్నూటయెనుబదినాలుగు 
శ్లోకంబులు గలిగి. 35 


ప్రతిపదార్థం: ఈవచనంలో ఆదిపర్వంలోని వివిధవిషయాలు చెప్పబడినవి. పౌష్య+ఉదంక, మాహాత్మ్య్యంబును= పౌష్యు డనే 
రాజుయొక్కయు, ఉదంకుడనే పైలశిష్యుడియొక్కయూ, మహత్త్యాన్నీ; భృగువంశ, కీర్తనంబును= భృగు వనే మహర్షియొక్క 
వంశస్తుతియున్నూ; నాగ, గరుడ, సంభవంబును= పాములయొక్కయూ, గరుత్మంతుని యొక్కయూ పుట్టుకయున్నూ; 
సముద్ర, మథనంబున్‌= దేవదానవులు సముద్రాన్ని త్రచ్చుటయునూ; ఉచ్చేశ్శవస్‌+జన్మంబును= ఉచ్చైశ్రవ మనే పేరుగల 
ఇంద్రుడి తెల్లనిగుజ్ణంయొక్కపుట్టుకయున్నూ; సౌపర్ల+ఉపాఖ్యానంబునున్‌= గరుడునికి సంబంధించినకథయున్నూ; ఆస్తీక, 
చరితంబును= ఆస్తీకుడు అనే జరత్కారువుకుమారు డైన మునిచరిత్రమున్నూ; జనమేజయ, సర్ప, యాగంబును= 
పరీక్షిత్తుకుమారుడైన జనమేజయుడు చేసిన సర్పయజ్ఞమున్నూ, (ఇందులో పాములు అగ్నిలో హోమం చేయబడతాయి); శ్రీ, 
మహత్‌, భారత, కథా, (శ్రవణ, (ప్రవృత్తియున్‌= శోభాయుక్త మైన మహాభారతంయొక్క వినుట అనే వృత్తాంతాన్నీ; వ్యాస, 
జన్మంబును= వ్యాసమహర్షియొక్క పుట్టుకయున్నూ; దేవ, దైత్య, దానవ, ముని, యక్ష, పక్షి గంధర్వ+ఆది, నానా, విధ, భూత, 
సంభవంబును= దేవతలు, దైత్యులు, దితిపుత్రు లైన రాక్షసులు, దనుసంభవు లైన రాక్షసులు, మునులు, యక్షులు అనే 
దేవయోని విశేషాలూ, పక్షులు, గంధర్వులు అనే దేవయోనివిశేషాలు మొదలైన పలువిధా లైన జీవుల పుట్టుకయున్నూ; తద్‌+ 
అంశ, అవతారంబును= దేవదానవులఅంశాలచేత భూమిపై పుట్టినవారి[క్రమాన్నీ; రాజ, వంశ+అనుకీర్తనంబును=(వైవస్వతమనువు, 
వేనప్రముఖు లైన రాజులు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి, పూరువు మొదలైనవారితోకూడిన) రాజవంశాలయొక్క 
వివరణాన్నీ; యయాతి, చరితంబును= నహుషపు(త్రుడైన యయాతిచరితయున్నూ; భారతవంశ, అనుకీర్తనంబును= 
శకుంతలాదుష్యంతుల కుమారు డైన భరతుడికి సంబంధించిన భారతవంశంయొక్క స్తుతియున్నూ, (చెప్పటమన్నమాట); 
గంగా, శంతను, సమాగమంబును= గంగానదీశంతనులకూడికయున్నూ; వసు+ఉత్పత్తియున్‌= అష్టవసువుల పుట్టుకయున్నూ; 
స్వర్గ, గమనంబును= వారు స్వర్గానికి పోవటమున్నూ; తత్‌+అంశ, సంఘాతంబునన్‌= వసువులఅంశలసమూహంచే(కలయికచేత); 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


గాంగేయ, జన్మంబును= గంగాపుత్రుడైన భీష్ముడిపుట్టుకయున్నూ; తద్‌+రాజ్య, నివర్తనంబును= అతని రాజ్యంనుండి 
మరలటమున్నూ; (భీష్ముడు రాజ్యాన్ని విడవటం); (బ్రహ్మచర్య, ప్రతిజ్ఞా, పరిపాలనంబును= భీష్ముడు పెళ్ళిచేసికొనక బ్రహ్మచర్యాన్ని 
అనుష్టిస్తానని (ప్రతినచేసి దానిని పాటించుటయున్నూ; సత్యవతీ, వివాహంబును= సత్యవతీశంతనులపెండ్లియున్నూ; చిత్రాంగదా, 
విచిత్రవీర్య, జన్మంబును= శంతనుడికి సత్యవతియందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే కుమారుల పుట్టుకయున్నూ; 
చిత్రాంగద, రాజ్య+అభిషేకంబును= శంతనుడి అనంతరం చిత్రాంగదుడిని, రాజ్యానికి రాజుగా అభిషేకించుటయున్నూ; 
చిత్రాంగదు, మరణ+అనంతరంబునన్‌= చిత్రాంగదుడిమృతి జరిగినపిమ్మట; భీష్ముండు; విచిత్రవీర్యున్‌= విచిత్రవీర్యుడిని; 
కౌరవరాజ్యంబునన్‌= కౌరవరాజ్యమునందు; అభిషిక్తున్‌, చేయుటయున్‌= అభిషేకింపబడినవాడినిగా (రాజుగా) చేయుటయున్నూ; 
వాని, పరోక్షంబునన్‌= ఆవిచిత్రవీర్యుడి మరణానంతరం; కృష్ణద్వైపాయన, మునివలనన్‌= వ్యాసమునివలన; ధృతరాష్ట్ర 
పాండురాజుల; జన్మంబున్‌= పుట్టుకయున్నూ, ఆణిమాండవ్య+ఉపాఖ్యానంబును=ఆణి అంటే ఇరుసుచివర ఉండే చీల; 
మాండవ్యు డనేమునిని దొంగ అని (భ్రమించి రాజు శూలప్రోతుడిని కావించి, తరువాత తనతప్పును తెలిసికొని, శూలాన్ని 
తీసివేయటానికి యత్నించాడు, కాని, దాన్ని తీయటానికి వీలుకలుగలేదు. అప్పుడు రాజు దానిమొదలు నెమ్మదిగా ఖండింపజేశాడు; 
శూలశేషం మాండవ్యుని కంఠపార్భ్యంలోపల ఉండిపోయింది. అందుచేత అతనికి ఆణిమాండవ్యు డనే పేరు కలిగింది. 
అతనికథయున్నూ; ధర్ముండు= యముడు; మాండవ్య, శాపంబునన్‌= మాండవ్యుడిచ్చినశాపంచేత; శూ(ద్రయోనియందున్‌= 
శూద్రగర్భంలో; విదురుండు+ఐ; పుట్టుటయును; ధృతరాష్ట్ర పాండురాజుల; వివాహంబును= 'పెండ్దియున్నూ; పొరడవ, 
ధార్తరాష్ట్రసంభవంబును= పాండురాజకుమారు లైన ధర్మరాజాదులయున్నూ, ధృతరా(ష్టునికుమారు లైన దుర్యోధనాదులయున్నూ, 
పుట్టుక; పాండు, నిర్యాణంబును= పాండురాజు మృతియున్నూ; కృప, (ద్రోణ, జన్మకథనంబును= కృపాచార్యుడియొక్కయు, 
ద్రోణుడియొక్కయు పుట్టుకలు చెప్తుటయున్నూ; కుమార+అ'స్త్ర విద్యా, గ్రహణంబును= ధర్మరాజ దుర్యోధనాది రాజకుమారులు 
అస్తవిద్యను (గహించుటయున్నూ (అభ్యసించుటయున్నూ); కుమార+అ(స్త+సందర్భనంబును= సై రాజకుమారులఅ'స్తవిద్యను 
చూడటమున్నూ; కర్ష+అర్జునుల, పరస్పర, (క్రోధంబును= కర్గునియొక్కయు అర్జునునియొక్కయు అన్యోన్యకోపమున్నూ; 
(ద్రుపద, గ్రహణ, మోక్షంబును= అర్జునుడు [ద్రుపదుడిని పట్టుకొని రాగా ద్రోణుడు విడిపించుటయున్నూ; యుధిష్టిరు= 
ధర్మరాజును; యౌవరాజ్య+అభిషిక్తున్‌, చేయుటయున్‌= యౌవరాజ్యపదవియందు అభిషేకింపబడినవాడినిగా చేయటమున్నూ; 
దుర్యోధను, దుర్మంత్రంబును= దుర్యోధనుడి చెడ్డఆలోచనయున్నూ; వారణావత, యాత్రయున్‌= వారణావత మనే నగరానికి 
పాండవులు వెళ్ళటమున్నూ; జతు, గృహ, దాహంబును= లక్కయింటిని తగులపెట్టుటయున్నూ; విదుర+ఉపదిష్ట, ద్వారంబునన్‌= 
విదురుడిచేత ఉపదేశింపబడిన ద్వారంనుండి; పాండవ, అపక్రమణంబును= పాండవులు తొలగిపోవుటయున్నూ; హిడింబా 
దర్శనంబును= హిడింబ అనే రాక్షస స్త్రీని చూచుటయున్నూ; హిడింబు, వధయును= హిడింబఅన్నయైన హిడింబుడిని 
చంపుటయున్నూ; ఫఘటోత్కచ, సంభవంబును= హిడింబయందు ఘటోత్కచుడు పుట్టుటయున్నూ; పాండవులకున్‌, 
ఏకచ(క్రపురంబునన్‌= ఏకచ(క్రపుర మనే నగరంలో; విప్ర, గృహంబునన్‌= (బ్రాహ్మణునిఇంటియందు; అజ్ఞాత, చర్యయున్‌= 
ఇతరులచేత తెలియబడకుండ చరించుటయున్నూ; బక, వధయున్‌= బకాసురుడిని భీముడు చంపుటయున్నూ; ధృష్టద్యుమ్న, 
ద్రౌపదీ, జన్మ, కథనంబును= ధృష్టద్యుమ్నునియొక్కయు (ద్రౌపదియొక్కయు పుట్టుకలను చెప్తుటయున్నూ; కృష్ణద్వైపాయన, 
సందర్భనంబును= వ్యాసుని చూచుటయున్నూ; గంగా, తీరంబునన్‌= గంగానది ఒడ్డున; అంగారపర్గున్‌= అంగారపర్జుడనే 
గంధర్వుడిని; అర్జునుండు; జయించుటయున్‌= జయించుటయున్నూ; తాపత్య, వసిష్ట, జొర్వ+ఉపాఖ్యానంబును= 
తపతీసంవరణులకు కురువు పుట్టాడు. అతడు తాపత్యుడు. అతనియొక్కయు, వసిష్టునియొక్కయు, జొర్వుని 
(ఒకభృగుపత్నికుమారుడు) యొక్కయు  కథలున్నూ; పాండవులు; పాంచాల, దేశంబునకున్‌= (ద్రుపదు డేలే పాంచాలదేశానికి; 
చనుటయున్‌= వెళ్ళుటయు; (ద్రౌపదీ, స్వయంవరంబును= (ద్రౌపది స్వయంవరమున్నూ (తనంత తాను మగని వరించే 
వివాహాన్ని); పంచ+ఇం(ద్ర+ఉపాఖ్యానంబును= ఐదుగు రింద్రులు పాండవులుగా జన్మించినకథయున్నూ; (ద్రౌపదీ, వివాహంబును= 
ద్రౌైపదియొక్క పెండ్డియున్నూ; విదుర+ఆగమనంబును= విదురునియొక్కరాకయున్నూ; కృష్ణ సందర్భనంబును= కృష్ణుడిని 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 35 


చూచుటయున్నూ; రాజ్య+అర్హ, లాభంబును= రాజ్యంలోని సగంభాగాన్ని పొందుటయున్నూ; ఖాండవ(ప్రస్థ, నివాసంబును= 
ఇంద్రప్రస్థపురంలో నివసించుటయున్నూ; సుంద+ఉపసుంద+ఉపాఖ్యానంబును= సుందుడు, ఉపసుందు డనే సోదరుల 
కథయున్నూ; నారదు, వచనంబునన్‌= నారదునిమాటచే (మాటననుసరించి); (ద్రౌైపదియందున్‌= (ద్రౌపదివిషయంలో; సమయ, 
(క్రియయును= ప్రతిజ్ఞచేయుటయున్నూ; అర్జును, తీర్ణయాత్ర+అభిగమనంబును= సమయభంగం జరగటంచేత అర్జునుడు 
తీర్జాలను సేవించటానికి పోవటం; ఉలూపీ, సమాగమంబును= అర్జునుడు ఉలూపి అనే నాగకన్యను కూడుటయున్నూ; 
చిత్రాంగదయందు; బభ్రువాహను, జన్మంబును= బ(భ్రువాహను డనే కుమారుడి పుట్టుకయున్నూ; ద్వారకా, గమనంబును= 
ద్వారకానగరానికి అరుగుటయున్నూ; వాసుదేవ+అనుమతంబునన్‌= కృష్ణుడి సమ్మతిచేత; సుభద్రను= సుభద్రను; 
వివాహంబు+అగుటయున్‌= 'పెండ్దిఅగుటయున్నూ; సుభద్రా, హరణంబును= అర్జునుడు సుభద్రను కొనిపోవుటయున్నూ; 
హరణ, హారికయున్‌= కృష్ణబలరామాదులు సుభద్రకు అరణాన్ని తెచ్చుటయున్నూ; అభిమన్యు, సంభవంబును= అర్జునుడికి 
సుభద్రయందు అభిమన్యు డనే కుమారుడు పుట్టుటయున్నూ; గాండీవ, దేవదత్త, దివ్య, రథ+అశ్వ, లాభంబును= అర్జునుడు 
గాండీవ మనే ధనస్సును, దేవదత్త మనే శంఖాన్నీ; దేవతాసంబంధు లైన రథాన్నీ, గుజ్ఞాలనూ పొందుటయున్నూ; ఖాండవ, 
దహనంబును= ఖాండవవనాన్ని దహించుటయున్నూ; అగ్ని, భయంబువలనన్‌= అగ్నివలనిభయంనుండి; మయ, భుజంగ, 
మోక్షణంబును= మయు డనే నముచితమ్ముడిని, తక్షకుడికుమారు డైన అశ్వసేనుడిని విడిపించుటయున్నూ; 
మందపాల+ఉపాఖ్యానంబును= మందపాలు డనే మునికథయున్నూ; అను, వృత్తాంతంబులన్‌= అనేకథలతో; ఒప్పి= అలరి, 
అందమై; తొమ్మిదివేలున్‌, తొమ్మన్నూట, ఎనుబది, నాలుగు= 9984; శ్లోకంబులు; కలిగి= పొంది. 


తాత్పర్యం: స్పష్టం. 


విశేషం: నన్నయ తాను అనుసరించిన భారతప్రతిలో ఏపర్వంలో ఎన్నిశ్లోకా లున్నవో తెల్పియున్నాడు. ఈ లెక్క తరువాత 


సంస్కృతభారతాన్ని పరిశోధించినవారికి మిక్కిలి ఉపయోగకర మైనది. 


క. మది(బౌష్యపర్వ మాదిగ6 బదునెనిమిదిపర్వములను బర్వి మనప్రీ 

తిద మగుచు నాదిపర్వం । బది వినగా నొప్పు భారతాద్యం బగుచున్‌. 36 
ప్రతిపదార్థం: మదిన్‌= మనస్సులో; పౌష్యపర్వము+ఆదిగన్‌= పౌష్యపర్వం మొదలుగా; పది+ఎనిమిది, పర్వములను= 
పదునెనిమిది(18)పర్వాలతో; (ఇవి సంస్కృతభారతంలోని 18 ఉపపర్వాలు. తెలుగుభారతంలో ఆదిపర్వము అనే పేరేకాని ఈ 
ఉపపర్వాలపే ర్టుండవు); పర్వి= ఒప్పి; మనస్‌+ట్రీతి, దము+అగుచున్‌= మనస్సుకు ప్రీతి నిచ్చేది బౌతూ; ఆది, పర్వంబు+అది+ 
ఆ ఆదిపర్వం; భారత+ఆద్యంబు= భారతంలోని మొదటిది; అగుచున్‌; వినగాన్‌= వినటానికి; ఒప్పున్‌= అలరారును, తగును. 


తాత్పర్యం: మనస్సులో పౌష్యపర్వంమొదలుగా గల పదునెనిమిదిఉపపర్యాలతో ఒప్పి, పఠితలమనస్సులకు ప్రీతిని 
కలిగించేదియున్నూ, భారతంలోని మొదటిపర్వమున్నూ జొతూ ఆ ఆదిపర్వం వినటానికి ఇంపుగా ఉంటుంది. 


విశేషం: 'మదిన్‌' అనేమాట సంస్కృతభారతంలోని పేర్లనుబట్టి ఆ పదునెనిమిది పర్వాలను మనస్సులో ఊహించవలె నని 
సూచిస్తున్నది. 


వ. మటియు ధర్మరాజునకు సభాప్రాప్తియు( గింకరదర్శనంబును, నారదువలన లోకపాలసభాశ్రవణంబును, 
రాజసూయమహాధ్వరారంభంబును, జరాసంధవధయును, గిరివ్రజనిరుద్దు లైన రాజుల. గృష్టుండు 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


విడిపించుటయును, దిగ్విజయంబును, రాజసూయంబు, నర్భ్రాభిహరణంబును, శిశుపాలవధయును, 
రాజసూయవిభూతికి దుఃఖితుం డై సభాస్టలితుం డై యున్న దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు 
నగుటయును, దత్మారణంబున జూదం బాడుటయు, నందు శకునికైతవంబున ధర్మరాజపరాజయంబును, 
ద్యూతదుఃఖార్ణవమగ్ను లైన పాండవులం బాంచాలి యుద్దరించుటయును, బునర్జ్యూతపరాజితు లై 
పాండవులు వనవాసగతు లగుటయు నను వృత్తాంతంబుల నొప్పి నాలుగువేలున్‌ మున్నూటపదునొకండు 
శ్లోకంబులు గలిగి. 37 


ప్రతిపదార్థం: మజియున్‌; ధర్మరాజునకు; సభాప్రాప్తియున్‌= సభాలాభమున్నూ; కింకర, దర్శనంబును= రాక్షసకింకరులను 
చూచుటయున్నూ (మయుడు తాను నిర్మించినసభను ఎనిమిదివేల రాక్షసకింకరులచేత మోయించుకొని వచ్చాడు); నారదువలనన్‌; 
లోక, పాల, సభా, (శ్రవణంబును= ఇంద్రాదిలోకపాలకులయున్నూ, (బ్రహ్మయొక్కయున్నూ సభలనుగూర్చి వినుటయున్నూ; 
రాజసూయ, మహత్‌, అధ్వర, ఆరంభంబును= రాజసూయ మనే గొప్ప యజ్ఞంయొక్క (ప్రారంభమున్నూ; జరాసంధ, 
వధయును= జరాసంధు డనే మగధరాజును సంహరించుటయున్నూ; గిరివ్రజ, నిరుద్దులు+ఐన గిరివ్రజపట్టణంలో జరాసంధుడిచేత 
బంధింపబడిన; రాజులన్‌; కృష్ణుండు; విడిపించు టయును= బంధవిముక్తులనుచేయుటయున్నూ; దిక్‌, విజయంబును= భీమాదులు 
నాలుగుదిక్కులను జయించుటయున్నూ; రాజసూయంబును= రాజసూయయాగమున్నూ; అర్హ్య+అభిహరణంబును= 
కృష్ణుడు పూజాద్రవ్యాలను (గ్రహించుటయున్నూ, శిశుపాల, వధయును= అతడు చేదిపతియైన శిశుపాలుడిని చంపుటయున్నూ; 
రాజసూయ, విభూతికిన్‌= రాజసూయయాగవైభవానికి; దుఃఖితుండు+ఐ= అసూయచేత శోకించినవాడై; సభా, స్థలితుండు+ఐ, 
ఉన్న= మయసభలో జారిపడి ఉన్న; దుర్యోధనున్‌; చూచి; (ద్రౌపదీ, భీమసేనులు= (ద్రౌపదియు, భీముడున్నూ; నగుటయును= 
పరిహసించుటయున్నూ; తద్‌, కారణంబునన్‌= (వారు నవ్వినారనే) ఆహేతువుచే; జూదంబు+ఆడుటయున్‌; అందున్‌= 
జూదంలో; శకుని, కైతవంబునన్‌= దుర్యోధనుడిమేనమామ ఐన శకుని కపటం వలన; ధర్మరాజ, పరాజయంబును= 
ధర్మరాజు ఓడుటయున్నూ; ద్యూత, దుఃఖ+అర్లవ, మగ్నులు+ఐన= జూదంవలన కలిగిన దుఃఖ మనే సముద్రంలో మునిగినవారైన; 
పాండవులన్‌; పాంచాలి= పాంచాలరాజు కూతురైనద్రౌపది; ఉద్దరించుటయును= పైకితీయుటయున్నూ; పునర్‌+ద్యూత, 
పరాజితులు+ఐన= మరల ఆడినజూదంలో ఓడిన; పాండవులు; వన, వాస, గతులు+అగుటయున్‌= అడవిలో నివసించటానికి 
వెడలినవా రగుటయున్నూ; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; నాలుగు, వేలున్‌, మూడు+నూట, పది+ఒకండు= 
4311; శ్లోకంబులు; కలిగి. 


తాత్సర్యం: సుగమం. 
విశేషం: సభాపర్వం చిన్నదైననూ భారతకథకు ఆయువుపట్టు. ఇందులో జరిగిన దుర్యోధనపరాభవ ద్యూత (ద్రౌపదీవస్రాపహరణాదులే 
కురుక్షేత్రసంగ్రామానికి కారణా లైనవి. 
క. పర్వి సభాప్రభృతిగ నవ | పర్వములను విస్తరిల్లి, పండితచేతో 

నిరృతి జేయుచు రెండవ । పర్వము నా రమ్య మగు సభాపర్వ మిలన్‌. 38 
ప్రతిపదార్థం: పర్వి= ఒప్పి; సభా, 'ప్రభృతిగన్‌= సభాపర్వం మొదలుగా గల; నవ, పర్వములను= తొమ్మిది ఉపపర్వాలతో; 
విస్తరిల్లి= వ్యాపించి; పండిత, చేతః, నిర్చృతిన్‌= పండితులమనస్సులకు ఆనందాన్ని; చేయుచున్‌= కలిగిస్తూ; రెండవపర్వము; 
నాన్‌= అనగా; సభా, పర్వము; ఇలన్‌= భూమియందు; రమ్యము+అగున్‌= సుందర మగును, (అందంగా అమరి ఉంటుంది). 


తాత్సర్యం: పై వచనంలో పేర్కొనబడిన ఉదంతాలతో ఒప్పి (సభా, మంత్ర, జరాసంధవధ, దిగ్గిజయ, రాజసూయ, 
అర్భ్యాహరణ, శిశుపాలవధ, ద్యూత, అనుద్యూతా లనే) తొమ్మిది ఉపపర్వాలతో వ్యాపించి, పండితులమనస్సుల 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 37 


కానందం కలిగిస్తూ రెండవపర్వంగా సభాపర్వం లోకంలో సుందరమై విరాజిల్లుతున్నది. పదునెనిమిది పర్వాలలో 
సభాపర్వం రెండవది. ఉపపర్వాలలో పందొమ్మిదవది. 


వ. 


మటియు మహారణ్యంబునందు. గిమ్మీరవధయును, గృష్టపాంచాలాగమనంబును, సౌభకాఖ్యానంబును, 
యుధిష్టిరభీమసేనసంవాదంబును, గురూపదేశంబున నర్జునుండు దివ్యాస్తంబులు వడయ( దపశ్చరణంబు 
సేయుటయు, నీశ్వరుతోడియుద్ధంబును, లోకపాలసందర్శనంబును, దివ్యాస్తలాభంబును, 
స్వర్గగమనంబును, నిట బృహదశ్వుండను మహామునింగాంచుటయు, యుధిష్టిరాదులపరిదేవనంబును, 
నలోపాఖ్యానంబును, దమయంతీ పతివ్రతాస్తుతియు, యుధిష్టిరాదులకు నర్దునుకుశలవార్త రోమశుండు 
సెప్పటయును, ధర్మజుతీర్ణాభిగమనంబును, జటాసురవధయును, బాంచాలీనియుక్తుం డై భీముండు 
సౌగంధికపుష్పాహరణార్థంబుగంధమాదనంబునందలికొలనికి(జని యందు మణిమంతుండు మొదలుగా. 
గల యక్షరాక్షసులం జంపుటయు. నాజగరంబు, నగస్త్రో పాఖ్యానంబును, వాతాపిభక్షణంబు, నపత్యార్థం 
బగసమహాముని లోపాముద్ర నభిగమించుటయు. శ్యేనకపోతంబు లైన యింద్రాగ్నులు శిబిమాంసంబు 
గొనుటయు, బుష్యశృంగుచరితంబును, బరశురామచరితంబును, గార్తవీర్యవధయును, 
మాంధాతృజన్మంబును, సౌకన్యాఖ్యానంబును, భార్గవుండయిన చ్యవనుండు శర్యాతియజ్ఞంబున నాశ్వినుల 
సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, జంతూపాఖ్యానంబును, యజ్ఞపుత్తుం డైన 
సోమకుండు బహుపుత్రార్థంబు యజ్ఞంబుసేసి పుత్రశతంబును బడయుటయు, వంద్యష్టావక్రుల 
వివాదంబును, సముద్రంబును జయించితిత్తిరియను మహర్షి తనతండ్రిం బడయుటయు, దివ్యాస్తంబులు 
వడసి యర్జునుండు హిరణ్యపురనివాసు లయిన పాలోమ కాలకేయ నివాతకవచాదులం జంపుటయు, 
గంధమాదనంబున కందటుం గూడవచ్చుటయు, మార్కందేయబహువిధోపాఖ్యానంబును, 
గృష్టసందర్శనంబును, సత్యాద్రౌపదీసంవాదంబును, ఘఫోషయాత్రయుం జిత్రసేనాదిగంధర్వుల6 బెక్కండ్ర 
జయించి దుర్యోధనుని విడిపించుటయు, దుర్యోధనుని ప్రాయోపవేశంబును, వ్రీహెద్రోణకాఖ్యానంబును, 
గలియుగధర్మంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యానంబును, సరస్వతీగీతయు, 
ధుంధుమారుచరితంబును, జయద్రథుం డాశ్రమాంతరంబున ద్రౌపది నపహరించుటయు, భీముండు 
వానిం బరిభవించుటయు, నుద్దాలకోపాఖ్యానంబును, వైన్యోపాఖ్యానంబును, శ్రీరామాయణకథయును, 
సావిత్ర్యుపాఖ్యానంబును, బాండవులు క్రమ్మటి ద్వైతవనంబునకు వచ్చుటయు(, గర్జుకవచకుండలంబు 
లింద్రుండు గొనుటయు, నారణేయోపాఖ్యానంబును, యముండు ధర్మజు ననుశాసించుటయు, 
యమువలన వరంబులు వడసి పాండవులు పశ్చిమదిక్కునకుం జనుటయు ననువృత్తాంతంబుల నొప్పి 
పదుమూండువేలు నాఖునూటయటువదినాల్లు శ్లోకంబులు గలిగి. 39 


ప్రతిపదార్థం: మజియున్‌; మహత్‌+అరణ్యంబునందున్‌= గొప్పఅడవిలో; కిమ్మీర, వధయును= బకాసురునితమ్ముడైన 
కిమ్మీరుడిని భీముడు సంహరించుటయున్నూ; కృష్ణ, పాంచాల+ఆగమనంబును= కృష్ణుడున్నూ, పాంచాలురున్నూ 
(యాదవాదులుకూడ) పాండవులను చూడటానికి వచ్చుటయున్నూ; సౌభక+ఆఖ్యానంబును= శిశుపాలుడి తమ్ముడు సాల్వుడు. 
అతనికి కామగమనం గల సౌభక మనే నగరం ఉన్నది. దానితో వచ్చి సాల్వుడు ద్వారకను ముట్టడించిన కథయున్నూ; 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుధిష్టిర, భీమసేన, సంవాదంబును= ధర్మరాజుకూ భీముడికీ జరిగిన సంభాషణ సమాచారమున్నూ; గురు+ఉపదేశంబునన్‌= 
వ్యాసుడు, ధర్మరాజు మొదలైన పెద్దలఉపదేశంచేత; అర్జునుండు; దివ్య+అ(స్రంబులు= దేవతాసంబంధా లైన అస్త్రాలను; 
పడయన్‌= (గసడదవాదేశము) పొందటానికి; తపః+చరణంబు= తపస్సును ఆచరించటం; చేయుటయున్‌; ఈశ్వరుతోడన్‌, 
యుద్దంబును= (సమాసములందు చేత తోడ వలనల కిత్వం బగును, తోడన్‌=తోడి) శివునితో యుద్దమున్నూ; లోక, పాల, 
సందర్శనంబును= ఇంద్రయమవరుణకుబేరాదిదిక్సాలురను చూచుటయున్నూ; దివ్య+అ(స్త, లాభంబును= దేవతాసంబంధ 
మైన పాశుపతాస్రంయొక్క (ప్రాప్తియున్నూ; స్వర్గ, గమనంబునున్‌= అర్జునుడు స్వర్గానికి పోవుటయున్నూ; ఇట= ధర్మరాజాదు 
లున్నచోట; బృహదశ్వుండు+అను; మహత్‌+మునిన్‌= గొప్పమునిని; కాంచుటయున్‌= చూచుటయున్నూ; యుధిష్థిర+ఆదుల= 
ధర్మరాజు మొదలైనవారి; పరిదేవనంబును= దుఃఖించుటయున్నూ; నల+ఉపాఖ్యానంబును= నలునికథయు; దమయంతీ, 
పతివ్రతా, స్తుతియున్‌= దమయంతి అనే పతివ్రతను పొగడుటయున్నూ; యుధిస్టిర+ఆదులకున్‌= ధర్మరాజు మొదలైనవారికి; 
అర్జును, కుశల, వార్త= అర్జునునిక్షేమవృత్తాంతం; రోమశుండు= రోమశు డనే పేరుగల దేవర్షి చెప్తుటయున్నూ; ధర్మజు= 
ధర్మరాజుయొక్క; తీర్ణ+అభిగమనంబును= నదీపుణ్యక్షే త్రాలనుగూర్చి వెళ్ళుటయున్నూ; జటాసుర, వధయును=జటాసురు 
డనే రాక్షసుణ్ణి భీముడు చంపుటయున్నూ; పాంచాలీ, నియుక్తుండు+ఐ= పాంచాలరా జైన |ద్రుపదునికూతు రగు [ద్రౌపదిచే 
పంపబడినవాడ్డై; భీముండు; సౌగంధిక, పుషు+ఆహరణ+అర్థంబు= సౌగంధిక మనే తామరపూవును తెచ్చే నిమిత్తం; 
గంధమాదనంబునందలి= గంధమాదన మనే పర్వతంలో ఉన్న; కొలనికిన్‌= సరస్సుకు; చని= వెళ్ళి; అందున్‌= అచ్చట; 
మణిమంతుండు, మొదలుగాన్‌+కల= మణిమంతుడుమొదలైన; యక్ష, రాక్షసులన్‌= యక్షులను, రాక్షసులను; చంపుటయున్‌; 
ఆజగరంబున్‌= అజగరమనగా 'పెద్దపాము, కొండచిలువ. నహుషుడు అగస్త్యునిశాపంచేత అజగర మైనాడు. ఆపాము 
భీముడిని పట్టుకొనగా ధర్మరాజు అతడిని వెదకుతూ వెళ్ళి అతనిని విడిపించిన కథయున్నూ; అగస్త్య+ఉపాఖ్యానంబును= 
అగస్త్యమహర్షికథయున్నూ; వాతాపి, భక్షణంబున్‌= అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుడిని తినుటయున్నూ; అపత్య+అర్థంబు= 
సంతానంనిమిత్తం; అగస్త్య, మహా, ముని; లోపాముద్రన్‌= లోపాముద్ర అనే తనభార్యను; అభిగమించుటయున్‌= 
పొందుట(రమించుట)యున్నూ; శేన, కపోతంబులు+ఐన= (గద్దయొక్కయు, పావురముయొక్కయు రూపాలు తాల్చిన; 
ఇం(ద్ర+అగ్నులు= ఇం|(ద్రుడున్నూ, అగ్నియున్నూ; శిబి, మాంసంబు= శిబిచక్రవర్తియొక్క మాంసాన్ని; కొనుటయున్‌= 
(గహించుటయున్నూ; బుష్యశ్చంగు, చరితంబును= విభాండకుని కుమారు డైన బుష్యశృంగునికథయు; పరశురామ, 
చరితంబును= పరశు వనగా గొడ్డలి. పరశువు ఆయుధంగా కలవా డగుటచేత అతనికి ఆపేరు వచ్చింది. పరశురాముడు 
విష్ణువుఅవతారాలలో ఆరవఅవతారం, అతని కథయున్నూ; కార్తవీర్య, వధయును= పరశురాముడు కార్తవీర్యుడిని 
సంహరించుటయున్నూ; మాంధాతృ, జన్మంబును= యువనాశ్వుని కుమారు డైన మాంధాత పుట్టుకయున్నూ; సౌకన్యా+ 
అఖ్యానంబును= సుకన్యకు సంబంధించిన కథయున్నూ; భార్గవుండు+అయిన= భృగుమహర్షికుమారు డైన, చ్యవనుండు; 
శర్యాతి, యజ్ఞంబునన్‌= సుకన్య తండ్రి యైన శర్యాతి చేసిన యజ్ఞంలో; ఆశ్వినులన్‌= అశ్వినీదేవతలను; సోమ, పీథులన్‌= 
సోమరసం (త్రాగినవారిని; చేసి; వారిచేతన్‌= అశ్వినీదేవతలచేత; జవ్వనంబు= యౌవనం; పడయుటయున్‌= పొందుటయున్నూ; 
జంతు+ఉపాఖ్యానంబును= సోమకు డనే రాజర్షికుమారు డైన జంతువనే వాడి కథయున్నూ; యజ్ఞ పుత్రుండు+ఐన= 
యజ్ఞనికుమారుడైన; సోమకుండు; బహుపుత్ర+అర్థంబు= పలువురుపుత్రులనిమిత్తం; యజ్ఞంబు; చేసి; పుత్రశతంబును= 
నూర్గురు కుమారులను; పడయుటయున్‌= పొందుటయున్నూ; వంది+అష్టావ(క్రుల= (వంది వరుణపుత్రుడు, అష్టావక్రుడు 
ఏకపాదుని కుమారుడు, అష్టావక్రుడు జనకునియజ్ఞంలో వందిని ఓడించాడు) వందియొక్కయు, అష్టావక్రుడియొక్కయు; 
వివాదంబును= శా(స్రాదులయందలి వివిధవిషయాలను గురించి చర్చించుటయున్నూ, తగవున్నూ; సము([ద్రంబును; జయించి= 
ఓడించి; తిత్తిరి, అను; మహా+బుషి= గొప్పముని; తన, తండ్రిన్‌; పడయుటయున్‌= పొందుటయున్నూ; దివ్య+అ(స్తంబులు= 
దేవతాసంబంధు లైన ఆయుధాలను (బాణాలను); పడసి= పొంది; అర్జునుండు; హిరణ్య, పుర, నివాసులు+ఐన= హిరణ్యపుర 
మనే పట్టణాన్ని ఇంద్రుడు సము(ద్రమధ్యంలో నిర్మింపజేశాడు. రాక్షసులు తపోబలంతో దానిని ఆ(క్రమించారు; ఆపట్టణంలో 
నివసించేవా రైన; పౌలోమ, కాలకేయ, నివాతకవచ+ఆదులన్‌= పులోమ అనే రాక్షసప్రీకుమారులు పౌలోములు, కాలక అనే 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 39 


రాక్షస(స్తీకుమారులు కాలకేయులు. వీరిమొత్తంసంఖ్య అరువదివేలు; పౌలోములు, కాలకేయులు, నివాతకవచులు(నివాతకవచుల 
సంఖ్య మూడు కోట్లు) మొదలైననవారిని చంపుటయున్నూ; గంధమాదనంబునకున్‌= గంధమాదనపర్వతానికి; అందజున్‌, 
కూడన్‌= అన్నదమ్ములందరును కలియ(సమాగమశ్చ పార్ణస్య (భ్రాతృభి గ్గంధమాదనే- అని భండార్కరు సంస్కృతమూలము); 
వచ్చుటయున్‌= అర్జునుడు వచ్చుటయున్నూ; మార్కండేయ, బహు, విధ, ఉపాఖ్యానంబును= మార్కండేయుడు (ప్రళయ॥ప్రకారం, 
వైవస్వత మను వృత్తాంతం మున్నగు అనేకవిధాలైన కథలను ధర్మరాజు చెప్పుటయున్నూ; కృష్ణ సందర్శనంబును= కృష్ణుని 
చూచుటయున్నూ; సత్యా, (ద్రౌపదీ, సంవాదంబును= సత్యభామకును (ద్రౌపదికిని జరిగిన సంభాషణమున్నూ; ఘోషయా(త్రయున్‌= 
ఘోష మనగా గొల్లపల్లె, దుర్యోధనాదులు పాండవులను అపహసించటానికై గోవులను సంరక్షించే నెపంతో ద్వైతవనానికి 
అరుగుటయున్నూ; చిత్రసేన+ఆది, గంధర్వులన్‌= చిత్రసేనుడు మొదలైన గంధర్వులను; పెక్కండ్రన్‌= పలువురిని; జయించి= 
ఓడించి; అర్జునుడు; దుర్యోధనునిన్‌= గంధర్వుల చేచిక్కిన దుర్యోధనుడిని; విడిపించుటయున్‌; దుర్యోధనుని ప్రాయోపవేశంబును= 
సర్వకర్మలను విడిచి మరణానికి సిద్దపడి కూర్చుండుటయున్నూ (మరణపర్యంతం ఉపవసించటం); బ్రీహి, దోణక+ 
ఆఖ్యానంబును= (్రీహి అంటే ధాన్యం; (ద్రోణక మంటే తూము(కొలమానం తూమెడుధాన్యం.) ముద్గలుడు అనే విప్రుడు 
ఉంఛవృత్తి చేస్తూ పాడ్యమి మొదలు పదునాలుగురోజులు ఒక్కొక్కగింజ చొప్పున ఏరి పర్వదినాన వండించి దేవపి(త్రతిథి వర్గానికి 
సమర్పించి మిగిలిన అన్నాన్ని తాను దారపుత్రాదులతో తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. దుర్వాసుడు అతడిని పరీక్షించి 
సంతృవ్హుడై సశరీరస్వర్లాన్ని పొందుతా వని వరమిచ్చి వెళ్ళాడు. తూమెడు ధాన్యానికి సంబంధించిన ముద్గలుని కథయున్నూ; 
కలి, యుగ, ధర్మంబును= కలియుగానికి సంబంధించిన ధర్మాన్ని; వామ్య+అశ్వ, హరణంబును= వామదేవుని గుజ్ఞాలను 
శలుడు అనేఅయోధ్యాపతి అయిన పరీక్షిత్తుకుమారుడు దొంగిలించటం; ఇం(ద్రద్యుమ్న+ఉపాఖ్యానంబును= మార్కండేయుడికంటె 
వృద్దతము డైన ఇంద్రద్యుమ్నుడనే రాజుకథయున్నూ; సరస్వతీ, గీతయున్‌= తార్‌క్ష్యుడనే మునికి సరస్వతీదేవి ధర్మస్వరూపాన్నీ, 
పురుషుడు పరమపుణ్యు డైపుణ్యగతి పొందే మార్గాన్నీ చెప్తుటయున్నూ, (ఆధ్యాత్మికమతవిషయాలనుగురించి శ్లోకరూపంలో 
జరిగే సంభాషణం గీత అనబడుతుంది); ధుంధుమారు, చరితంబును= మధుకైటభులకుమారు డైన ధుంధుమారు డనే 
పేరుపొందిన కువలయాశ్వు డనే బృహదశ్వునిపుత్రుడి కథయున్నూ, జయద్రథుండు= సైంధవుడు; ఆశ్రమ+అంతరంబునన్‌= 
ఆశ్రమంనడుమ; ॥ద్రౌపదిన్‌, అపహరించుటయున్‌= దొంగిలించికొని పోవుటయున్నూ; భీముండు; వానిన్‌= సైంధవుడిని; 
పరిభవించుటయున్‌= అవమానించుటయున్నూ, ఉద్దాలక+ఉపాఖ్యానంబును= ఉద్దాలకు డనే బుషికథయున్నూ, (ఉద్దాలుడనికూడ 
అంటారు); వైన్య+ఉపాఖ్యానంబును= వేణు(ను) డనబడే రాజకుమారు డైన పృథుచక్రవర్తికథయున్నూ. ఇతడినిబట్టియే 
భూమికి పృథివి అనేపేరు కలిగింది; శ్రీ, రామాయణ, కథయును= శోభాయుక్త మైన రామాయణ (శ్రీరాముని) కథయున్నూ; 
సావిత్రీ+ఉపాఖ్యానంబును= సావి(త్రికథయున్నూ; పాండవులు; క్రమ్మజి= తిరిగి; ద్వైత, వనంబునకున్‌; వచ్చుటయున్‌; కర్షు 
కవచ, కుండలంబులు= కర్షుడియొక్క కవచం(మైమరువు), కుండలాలు(కర్ణాభరణాలు), ఇవి అతనికి సహజాలు; ఇం[ద్రుండు; 
కొనుటయున్‌= (గ్రహించుటయున్నూ; ఆరణేయ+ఉపాఖ్యానంబును= అరణి అనగా త్రచ్చి నిప్పు పుట్టించే కొయ్య, దానికి 
సంబంధించిన(ఆరణీయ) కథయున్నూ; యముండు; ధర్మజున్‌= ధర్మరాజును; అనుశాసించుటయున్‌= పొగడుటయున్నూ 
(బోధించుటయున్నూ); యమువలనన్‌= యమునినుండి; వరములు= కోరికలు; పడసి= పొంది; పాండవులు; పళ్ళిమ, 
దిక్కునకున్‌= పడమటిదెసకు; చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి=అలరి; పదుమూడు, 
వేలున్‌, ఆలు, నూట, అణువదినాల్లు= 13664; శ్లోకంబులు; కలిగి= పొంది. 


తాత్సర్యం: స్పష్టం. 


విశేషం: ఈ వచనంలో చెప్పబడిన వృత్తాంతాల (క్రమానికిన్నీ తెలుగులోని ఆరణ్యపర్వంలోని వృత్తాంతాల (క్రమానికిన్నీ 
వ్యత్యాసం ఉన్నది. ఉదాహరణకు అగస్త్యుని చరిత్రం. జటాసురవధ, సౌగంధికాపహరణం మొదలైనవాటిని (గ్రహించవచ్చును. 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ఆరణ్యపర్వ మనంగా । నారణ్యప్రముఖ షోడశాంతఃపర్వా 
ధార మయి సకలసూరిస । భారమ్యం బగు తృతీయపర్వము వెలయున్‌. 40 


ప్రతిపదార్థం: ఆరణ్య, పర్వము= పాండవులు అరణ్యంలో నివసించటానికి సంబంధించిన పర్వం; అనణాన్‌; ఆరణ్య, 
ప్రముఖ, షోడశ, అంతః, పర్వ+ఆధారము+అయి= ఆరణ్యపర్వం మొదలుగా గల పదునారుఉపపర్వాలకు ఆ(శ్రయమై(16 
ఉపపర్వాలు కల్లి); సకల, సూరి, సభా, రమ్యంబు+అగు= సర్వపండితుల సభలయందునూ అందమగు; తృతీయ, పర్వము= 
మూడవ దైన ప్రధానపర్వం; వెలయున్‌= (ప్రసిద్ద మై ఉంటుంది. 


తాత్పర్యం: ఆరణ్యంమొదలు పదునారుఉపపర్వాలు కలిగి ఎల్లపండితులసభలందునూ అంద మై ఆరణ్యపర్వమనే 
పేర మూడవ దైన ప్రధానపర్వం (ప్రసిద్దిపొందింది. 


విశేషం: నన్నయ పండితసభాప్రశస్తిని పర్వసంగ్రహంలో పలుచోట్ల చేస్తూ ఉంటాడు. 


వ. మటియు విరాటనగరంబునకుం జనుచుండి తత్సమీవశమీవృక్షంబున(. బాండవులు 
తమయాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నెటుంగకుండ విరాటుం గొలిచి యునికియు, నందు 
బీముండు సింహబలుం దొట్టి సకలకీచకుల వధించుటయు, గోగ్రహణంబున( గురుబలంబుల నెల్ల 
నొక్కరుండ జయించి ధనంజయుండు గోగణంబుల(గ్రమ్మజించుటయు, విరాటరాజపుత్తియైన యుత్తర 
నభిమన్యుండు వివాహం బగుటయునను వృత్తాంతంబుల నొప్పి మూడువేలు నేనూటుశ్లోకంబులు గలిగి. 41 


ప్రతిపదార్థం: మజియున్‌; విరాట, నగరంబునకున్‌= విరటుడిపట్టణానికి; చనుచుండి= వెళ్ళుతూ; తద్‌, సమీప, శమీ, 
వృక్షంబునన్‌= ఆనగరానికి చెంత ఉన్న జమ్మిచెట్టుమీద; పాండవులు; తమ, ఆయుధంబులు= పాండవులు ధరించే గద, 
గాండీవం మొదలైన శస్తాలను; నిక్షేపించి= ఉంచి; తమ్మున్‌= పాండవులను; ఎవ్వరున్‌= జను లెవ్వరున్నూ; ఎజుంగక+ఉండన్‌= 
తెలిసికొనకుండ; విరాటున్‌= విరాటరాజును; కొలిచి= సేవించి; ఉనికియున్‌= ఉండుటయున్నూ; అందున్‌= విరాటనగరంలో; 
భీముండు; సింహబలున్‌, తొట్టి= కీచకునిమొదలుకొని; సకల, కీచకులన్‌= అందరుకీచకులను (ఉపకీచకులను); వధించుటయున్‌= 
చంపుటయున్నూ; గోగ్రహణంబునన్‌= దుర్యోధనాదులు విరాటుడిగోవులను ముట్టడించి కొనిపోయేసమయంలో; కురు, 
బలంబులన్‌, ఎల్లన్‌= కౌరవసేనలను అన్నింటిని; ఒక్కరుండు+అ=ఒక్కడే; జయించి=ఓడించి; ధనంజయుండు= అర్జునుడు 
(భూమినంతను గెల్చి ధనాలను పొందియుండటంచేత అతనికి ఆపేరు కలిగింది); గోగణంబులన్‌= ఆవులమందలను; 
క్రమ్మణించుటయున్‌= మరల్చుటయున్నూ; విరాట, రాజ, పుత్రి= విరాటరాజు కూతురు; ఐన; ఉత్తరన్‌= ఉత్తర అనే కన్యను; 
అభిమన్యుండు= అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు; వివాహంబు+అగుటయున్‌= పెండ్లి ఆడుటయున్నూ; అను; 
వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; మూండు, వేలున్‌, ఏను, నూణు= మూడువేలకు పైని అయిదువందల (3500); 
శ్లోకంబులు; కలిగి= పొంది. 


తాత్సర్యం: సుగమం. 


క పర్వుచు వైరాటాదిక । పర్వచతుష్టయమునను సభారంజన మై 
సర్వమనోజ్ఞము నాలగు । పర్వమునాః దగి విరాటపర్వము వెలయున్‌. 42 


ప్రతిపదార్థం: పర్వుచున్‌= వ్యాపిస్తూ; వైరాట+ఆదిక, పర్వ, చతుష్టయమునను= విరాటునకు సంబంధించిన వైరాటము 
మొదలుగా గల ఉపపర్వాలు నాల్గింటితో; సభా, రంజనము+ఐ= పండితసభలను సంతోషపెట్టునది అయి; సర్వ, మనః, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 41 


జ్ఞము= అందరికి మనోహర మై; నాలుగు+అగు= నాల్గవది అయిన; పర్వము; నాన్‌= అనగా; తగి=జఒప్పి; విరాట, పర్వము=ప్రధాన 
మైన విరాటపర్వం; వెలయున్‌= (ప్రసిద్ది కెక్కును. 
= ఠా 


తాత్పర్యం: వ్యాపిస్తూ వైరాటం మొదలుగా నాలుగు ఉపపర్వాలతో పండితసభలను రంజించేదై అందరికి 
(అన్నింటికంటె) మనోహరమైనదై నాల్గవపర్వ మయి ఒప్పి విరాటపర్వం (ప్రకాశిస్తుంది. 


విశేషం: నాలుగుశబ్దమున వృత్తియందు 'గు' లోపిస్తుంది; నాలు+అగు; నన్నయ 'అవి కు బదులు 'అగు అనుదానినే 
వాడుతూ ఉంటాడు- నాలగు. 


వ. మటియు భారతరణోద్యోగు లైన పాండవు లుపపష్తావ్యంబున విడియుటయు, నర్దునదుర్యోధనులు 
ద్వారకానగరంబునకుం జని శ్రీకృష్ణునిం గని సహాయత్వంబునకుం బ్రార్దించుటయు, నారాయణుండు 
వారి నాశ్వాసించి నారాయణగోపాలబలంబుల నిరూపించి వారలం గోరికొం డనుటయు, నారాయణ 
గోపాల బలంబుల దుర్యోధనుండు గోరికొనుటయు. నారాయణుని నొక్కని నర్దునుండు గోరికొనుటయు, 
ధృతరాష్తుండు వనుప నుపశమనార్థం బుపష్తావ్యంబున సంజయుండు పాండవులకడకుం బోవుటయు, 
వాసుదేవసహితులైన పాండవులరణప్రారంభంబు విని ధృతరాషుండు నిద్రాహారంబులు విడిచి చింతా 
క్రాంతుండగుటయు, హితవచనుం డైన విదురుపల్కులు వినమియు, ధృతరాష్టునకు మనస్తాపోప 
శమనంబుగా సనత్సుజాతుం డధ్యాత్మకథలు సెప్పటయు, వాసుదేవార్డునుల యత్యంతసాంగత్యం బెటింగి 
వచ్చిసంజయుండు సకలరాజసమక్షంబున విస్తరించుటయు, సర్వభూతహితుం డైన శ్రీకృష్ణుండు 
పాండవధార్తరాషులకు సంధి గావింపం దలంచి హస్తిపురంబునకుం జని యందు గర్జాదిదుష్టశిక్షితుండైన 
దుర్యోధను దుర్మంత్రం బెటింగి విశ్వరూపంబు( జూపుటయుం గృష్టుండు కర్ణునిం దనరథం బెక్కించుకొని 
యుపాయంబున ననునయించి యొడంబజుపనేరక కర్ణుచేతం బ్రత్యాఖ్యాతుం డయి క్రమ్మటి వచ్చుటయు, 
బలాతిబలసంఖ్యానంబు, నెల్లి యుద్ధంబు సేయవలయు నని కురుపతి పనుప నులూకుం డను దూత 
పాండవులపాలికి వచ్చి పరుసంబులు వలుకుటయు, సమరథాతిరథ సంఖ్యానంబు, నర్దరథులలోనం 
గలయం ద న్నెన్నిన నలిగి కర్ణుండు భీష్ముపదిదినంబులు సమరపరాజ్యుఖుం డగుటయు, రామభీష్ముల 
యుద్ద కీర్త్షనంబు, నంబోపాఖ్యానంబును, సంక్రందనోపాఖ్యానంబును, శ్వేతాభిషేకంబు నను 
వృత్తాంతంబుల నొప్పి యాటువేలుం దొమ్మన్నూట తొంబదియెనిమిది శ్లోకంబులు గలిగి. 43 


ప్రతిపదార్థం: మజియున్‌; భారత, రణ+ఉద్యోగులు+ఐన= కురుక్షేత్రయుద్దమునందు ప్రయత్నం కలవా రైన; పాండవులు; 
ఉపపష్టావ్యంబునన్‌= ఉపష్టావ్యనగరంలో; విడియుటయున్‌= ఆగుటయున్నూ; అర్జున, దుర్యోధనులు= అర్జ్హునుడున్నూ, 
దుర్యోధనుడున్నూ; ద్వారకా, నగరంబునకున్‌; చని= వెళ్ళి, శ్రీకృష్ణునిన్‌; కని= చూచి; సహాయత్వంబునకున్‌= తోడ్పడటానికి; 
(ప్రారించుటయున్‌= వేడుటయున్నూ; నారాయణుండు= కృష్ణుడు; వారిన్‌= అర్జునదుర్యోధనులను; ఆశ్వాసించి= ఓదార్చి; 
నారాయణగోపాల, బలంబులన్‌= నారయణు లనే పేరు గల గోపాలకులసేనలను; నిరూపించి = చూపి, నిరూపణచేసి; 
వారలన్‌= అర్జ్హునదుర్యోధనులను; కోరికొండు= తననుగాని నారాయణగోపాలురను గాని కోరుకొనండి; అనుటయున్‌= అని 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్తుటయున్నూ; నారాయణ, గోపాల, బలంబుల; దుర్యోధనుండు; కోరికొనుటయున్‌= తనకు కావలె నని కోరుటయున్నూ, 
నారాయణునిన్‌, ఒక్కనిన్‌, అర్జునుండు, కోరికొనుటయున్‌= శ్రీకృష్ణుడిని ఒక్కడినే అర్జునుడు కోరుకొనుటయున్నూ; 
ధృతరాష్రుండు; పనుపన్‌= పంపగా; ఉపశమన+అర్జ్హంబు= శాంతించుటకొరకు; ఉపప్పావ్యంబునన్‌= పాండవులు విడిసిన 
ఉపష్ణావ్యనగరంలో; సంజయుండు= ధృతరాష్టుండు దూతగా పంపిన సూతుడు; పాండవుల, కడకున్‌= పాండవులచెంతకు; 
పోవుటయున్‌= వెళ్ళుటయున్నూ; వాసుదేవ, సహితులు+ఐన= కృష్ణునితో కూడినవారైన; పాండవుల; రణ, (ప్రారంభంబు= 
యుద్దంకొరకు ప్రయత్నం; విని; ధృతరా(మ్టుండు; నిద్రా+ఆహారంబులు= నిద్రను భోజనాన్ని; విడిచి; చింతా+ 
ఆ(క్రాంతుండు+అగుటయున్‌= శోకంచేత ఆ(క్రమింపబడినవాడు (దుఃఖితుడు) అగుటయున్నూ; హిత, వచనుండు+ఐన= 
మేలు కలిగించే వాక్యాలు కలవాడైన; విదురు, పలుకులు= విదురుడిమాటలు; వినమియున్‌= వినకుండుటయున్నూ; 
ధృతరా(ష్టునకున్‌; మనః తాప+ఉపశమనంబు, కాన్‌= మనస్సులోని దుఃఖానికి శాంతికలిగేటట్లుగా; సనత్సుజాతుండు= 
సనత్సుజాతు డనే ముని; అధ్యాత్మ, కథలు= తత్వంతో కూడిన విషయాలు (వృత్తాంతాలు) చెప్పుటయున్నూ; వీనికి 
సనత్సుజాతీయ మని పేరు. తిక్కన దీనిని అనువదింపక ఊరక పేర్కొని విడిచివేశాడు. వాసుదేవ+అర్జునుల= కృష్ణుడియొక్క, 
అర్జునుడియొక్క; అత్యంత, సాంగత్యంబు= అధిక మైన స్నేహం; ఎతీంగి= తెలిసికొని; వచ్చి; సంజయుండు; సకల, రాజ, 
సమక్షంబునన్‌= రాజులందరి యెదుట, విస్తరించుటయున్‌= వివరించి చెప్పుటయున్నూ, సర్వ, భూత హితుండు+ఐన= 
ఎల్లజీవులకును మేలుకోరువాడైన శ్రీకృష్ణుడు; పాండవ, ధార్తరాష్టులకున్‌= పాండుధృతరా్ట్రపుత్రులకు; సంధి= పొందు; 
కావింపన్‌, తలంచి= చేయటానికి కోరి; హస్తినాపురంబునకున్‌ = హస్తినాపురానికి; చని= వెళ్ళి; అందున్‌= ఆ హస్తిపురంలో; 
కర్ష+ఆది, దుష్ట శిక్షితుండు+ఐన= కర్షుడు మొద లైన దుర్దనులచేత బోధింపబడినవా డైన; దుర్యోధను; దుర్‌, మం(త్రంబు= 
చెడ్డఆలోచన; ఎజీంగి= తెలిసికొని; విశ్వ, రూపంబున్‌= సర్వప్రపంచం తనలో ఉన్న రూపాన్ని; చూపుటయున్‌; కృష్ణుండు; 
కర్ణునిన్‌; తన, రథంబు; ఎక్కించుకొని= ఎక్కేటట్టుచేసి; ఉపాయంబునన్‌= నేర్పుతో; అనునయించి= ఓదార్భి; ఒడంబణుపన్‌; 
నేరక= పాండవపక్షానికి వచ్చేటట్టు అంగీకరింపజేయజాలక; కర్షుచేతన్‌= కర్పునిచేత; ప్రత్యాఖ్యాతుండు+అయి = 
తిరస్కరింపబడినవాడై;క్రమ్మణి= తిరిగి, వచ్చుటయున్‌; బల, అతిబల, సంఖ్యానంబున్‌= సేనయొక్కయు, ఎక్కువబల మున్న 
సేనయొక్కయు గణనమున్నూ; ఎల్లి= రేపు; యుద్దంబు; చేయవలయున్‌+అని; కురు, పతి= కౌరవనాథు డయిన దుర్యోధనుడు; 
పనుపన్‌= పంపగా; ఉలూకుండు+అను, దూత= శకునికుమారు డైన ఉలూకు డనే దూత; పాండవులపాలికిన్‌= పాండవులచెంతకు, 
వచ్చి; పరుసంబులు= పరుషవాక్యాలు; పలుకుటయున్‌; సమరథ, అతిరథ, సంఖ్యానంబున్‌= సమరథులయొక్కయు 
(ఒకవిలుకానితో సరిగా నిల్చి పోరే యోధుడు సమరథుడు), అతిరథులయొక్కయు (రథంలో ఉండి అప్రతిమానంగా పోరాడే 
యోధుడు, లేదా అనేకులతో పోరాడే యోధుడు అతిరథుడు- అమితాన్‌ యోధయే ద్యస్తు స ప్రోకోతి తిరథస్తు సః) 
పరిగణనం; అర్హరథులలోనన్‌= (ఒక్కవిలుకానితో సరిగా నిలిచి పోరలేని యోధుడు అర్హరథుడు) అటువంటివారిలో; కలయన్‌= 
కలయునట్టుగా, తన్నున్‌= కర్టుని; ఎన్నన్‌= గణింపగా; అలిగి= కోపించి; కర్టుండు; భీష్ము పదిదినంబులు= భీష్ముడు 
సేనానాయకుడుగా ఉన్న పదిరోజులున్నూ; సమర, పరాక్‌+ముఖుండు+అగుటయున్‌= యుద్దంపట్ట విముఖుడు కావటమున్నూ; 
రామ, భీష్ముల, యుద్దకీర్తనంబున్‌= పరశురామభీష్ములయుద్దముయొక్క పొగడ్తయున్నూ, అంబా+ఉపాఖ్యానంబును= 
కాశీరాజుకూతులలో పెద్దదైన అంబకథయున్నూ; సం(క్రందన+ఉపాఖ్యానంబును= ఇం(ద్రుడియొక్క కథయున్నూ; 
శ్చేత+అభిషేకంబున్‌; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; ఆజు, వేలున్‌, తొమ్మన్నూట, తొంబది, ఎనిమిది, 
శ్లోకంబులు= 6998 శ్లోకాలు; కలిగి= వహించి. 

క. విదితం బై యుద్యోగము । మొదలుగ6 బదునొకండు పర్వముల నెంతయు నొ 


ప్పెద మై యేనగు పర్వం । బిది నా నుద్యోగపర్వ మిమ్మగు సభలన్‌. 44 


ప్రతిపదార్థం: విదితంబు+ఐ= తెలియబడినదై; ప్రసిద్ద మై; ఉద్యోగము= ఉద్యోగమనే ఉపపర్వం; మొదలుగన్‌= మున్నుగా; 
పది+ఒకండు, పర్వములన్‌= పదకొండుపర్యాలతో; ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పిదము+ఐ= అంద మై; ఇది; ఏను+అగు= 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 43 
ఐదవదగు; పర్వంబు, నాన్‌= పర్వ మనగా; ఉద్యోగ, పర్వము= ఉద్యోగ మనే ప్రధానపర్వం; సభలన్‌= సభలలో; ఇమ్ము+అగున్‌= 
ఇంపగును. 
తాత్సర్యం: (ప్రసిద్ద 
ఉద్యోగపర్వం సభల 


మై ఉద్యోగం మొదలుగా గల పదకొండు ఉపపర్వాలతో అంద మై ఇది ఐదవపర్వ మనగా 
లో ఇంపొందుతుంది. 

నిశేషం: భారతంలోని (ప్రధాన మైన పదునెనిమిదిపర్యాలలో ఐదవది ఉద్యోగపర్వం. ఉద్యోగ మంటే ప్రయత్నం. ఈ పర్వంలో 
మొదట సంధికొరకున్నూ, తరువాత యుద్దంకొరకున్నూ ప్రయత్నం చేయబడింది. 


వ. మటియు జంబూఖండవినిర్మాణంబు సంజయుండు ధృతరాషునకుం జెప్పుటయు, భూవిస్తారంబును, 
భీష్మాభిషేకంబును, బాండవమధ్యమవిషాదంబును, వాసుదేవుండు మోక్షదర్శనహేతువులం జెప్పి యర్జును 
మోహభ్రాంతి( జెబుచుటయు, శిఖండిం బురస్కరించుకొని యర్జునుండు భీష్ముని వధించుటయు నను 
వృత్తాంతంబుల నొప్పి యైదువేలునెనమన్నూటయెనుబదినాలుగు శ్లోకంబులు గలిగి. 45 


ప్రతిపదార్థం: మజియున్‌; జంబూఖండ, వినిర్మాణంబు= మేరుపర్వతం చుట్టూ ఉన్న తొమ్మిదిఖండాలలో జంబూఖండ 
మొకటి. జంబువు అంటే నేరేడుచెట్టు లేక నేరేడుపండు. జంబూఖండనిర్మాణాన్ని; సంజయుడు; ధృతరాష్టునకున్‌; చెప్తుటయున్‌= 
వివరించుటయున్నూ; భూ, విస్తారంబును= భూమివిస్వీర్ణాన్నీ; భీష్మ+అభిషేకంబును= సేనానాయకుడి గా భీష్ముడిని 
అభిషేకించుటయున్నూ; పాండవ, మధ్యమ, విషాదంబును= పాండవులలో నడిమివాడైన అర్జునుడి దుఃఖమున్నూ; వాసుదేవుండు= 
కృష్ణుడు (వసుదేవుడికుమారుడు); మోక్షదర్శనహేతువులన్‌= మోక్షం పొందటానికి గల కారణాలను; చెప్పి= వివరించి; అర్జును= 
అర్జునుడి యొక్క; మోహ, భ్రాంతిన్‌= అజ్ఞానంవలన కలిగిన (భ్రమను; చెబుచుటయున్‌= పోగొట్టుటయున్నూ; శిఖండిన్‌= 
ద్రౌపదిసోదరు డైన శిఖండిని; పురస్కరించుకొని= ముందుంచుకొని; అర్జునుండు, భీష్ముని, వధించుటయున్‌= చంపుటయున్నూ 
అను, వృత్తాంతంబులన్‌= అనేకథలతో; ఒప్పి= అలరి, ఐదు, వేలున్‌, ఎనమన్నూట, ఎనుబది, నాలుగు, శ్టోకంబులు= 5884 
శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: స్పష్టం. 
విశేషం: భూవిస్తారం, భీష్మాభిషేకం అనేఅంశాలు సంస్కృతమూలంలో లేవు. 


క. జంబూఖండవినిర్మా । ణం బాదిగ హృదయరోచనము లగు నేన్స 
ర్వంబులను భీష్మపర్వము । పంబి వినం బొలుచు షష్టపర్వం బగుచున్‌. 46 


ప్రతిపదార్థం: జంబూ, ఖండ, వినిర్మాణంబు= జంబూఖండాన్ని నిర్మించుట అనే విషయంతోకూడినపర్వం; ఆదిగన్‌= 
మొదలుగా, హృదయ, రోచనంబులు+అగు= హృదయాన్ని వికసింపచేసే వైన; ఏన్‌, పర్వంబులను= ఐదుపర్వాలతో; పంబి= 
అతిశయించి; వ్యాపించి; భీష్మపర్వము=భీష్మపర్వ మనే ప్రధానపర్వం; షష్ట పర్వంబు+అగుచున్‌= ఆరవపర్వం జౌతూ; వినన్‌, 
పొలుచున్‌= వినటానికి ఒప్పుగా ఉంటుంది. 


తాత్పర్యం: జంబూఖండవినిర్మాణం అనే ఉపపర్వం మొదలుగా గల చిత్తాన్ని వికసింపజేసే అయిదుఉపపర్వాలతో 
ఒప్పి భీష్మపర్వం ఆరవప్రధానపర్వం బౌతూ వినటానికి ఇంపుగా ఉంటుంది. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: తెలుగుప్రతులలో జంబూఖండం అనటానికి బదులు జంబూషండం అని ఉన్నది. 


వ. మటియు ద్రోణాభిషేకంబును, సంశప్తకు లర్జునుం బాపికొనిపోయి యేకతంబు యుద్దంబు సేయుటయు, 
నర్జునుచేత సుప్రతీకగజంబుతోడన భగదత్తుచావును. ద్రోణకర్ణాదులు పెక్కండ్రు గూడుకొని 
యధర్మయుద్దంబున నభిమన్యుం జంపుటయు, నర్గునుప్రతిజ్ఞయు, నభిమన్యు వధకుం గ్రుద్దుందై 

ల “9g థి = 
యర్షునుం డే డక్షౌహిణులబలంబుల నొక్కరుండ చంపి సైంధవుం దునుముటయును, దొమ్మిదికోట్లు 
సంశప్తకుల నర్గునుండు నిశ్శేషంబు సేయుటయు, నలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో 
బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్మచ ధార్తరాష్ట్ర నారాయణగోపాలాదివధయును, ద్రోణవధయు, నశ్వత్థామ 
నారాయణాగ్నేయాస్త కీర్తనంబును, గృష్టార్ణునులమాహాత్మ్యంబును నను వృత్తాంతంబుల నొప్పి 
పదివేలుందొమ్మన్నూట పందొమ్మిది శ్లోకంబులు గలిగి. 47 


ప్రతిపదార్థం: మజియు; ద్రోణ+అభిషేకంబును= (ద్రోణుని సేనానాయకుడిగా అభిషేకించుటయున్నూ; సంశప్తకులు= యుద్దంలో 
ఎప్పుడూ వెనుకంజ వేయక ఇతురులపోరాటాన్ని ఆపటానికి నిల్పబడినవారు; అర్జునున్‌; పాపికొనిపోయి= దూరంగా తీసికొనిపోయి; 
ఏకతంబు= ఒంటరిగా; యుద్దంబు; చేయుటయున్‌, అర్జ్హునుచేతన్‌; సుప్రతీక, గజంబుతోడన్‌+అ= సుప్రతీక మనే పేరుకల 
ఏనుగుతోకూడ, భగదత్తు, చావును= భగదత్తుడు నరకాసురునికుమారుడు, బాష్కళునిఅంశానపుట్టినవాడు, అతడు 
చనిపోవుటయున్నూ; ద్రోణ, కర్ల+ఆదులు= ద్రోణుడు కరుడు మొదలైనవారు; పెక్కం(డ్రు= పలువురు; కూడుకొని= కలిసి; 
అధర్మ, యుద్దంబునన్‌= ధర్మరహితమైనయుద్దంలో; అభిమన్యున్‌= అర్జునుడికుమారుడిని; చంపుటయున్‌; అర్జును, ప్రతిజ్ఞయున్‌= 
అర్జునుడియొక్కశపథమున్నూ; అభిమన్యు, వధకున్‌= అభిమన్యుడు చంపబడినందుకు, (క్రుద్దుండు+ఐ= కోపాన్ని పొందినవాడై; 
అర్జ్హునుండు; ఏడు+అక్షాహిణుల, బలంబులన్‌= 21870 రథాలను, అన్నిఏనుగులను, 65610 గుజ్ఞాలు, 109350 కాల్వురున్నూ 
గల సేనావిశేషం ఒకలఅక్షౌహిణి. అటువంటి ఏడు అక్షౌహిణులసేనలను; ఒక్కరుండు+అ= ఒక్కడే; చంపి; సైంధవున్‌; 
తునుముటయును= చంపుటయున్నూ; తొమ్మిది, కోట్లు, సంశప్తకులన్‌, అర్జునుండు; నిశ్ళేషంబు, చేయుటయున్‌= మిగులకుండ 
చేయుటయున్నూ(చంపుటయున్నూ); అలంబస, (శుతాయు, జలసంధ, సోమదత్త, భూరి(శ్రవః, బాహ్లిక, విరాట, (ద్రుపద, 
ఘటోత్కచ, ధార్తరాష్ట, నారాయణగోపాల+ఆది, వధయును= అలంబసు డనే రాక్షసుడు, శ్రుతాయువు, జలసంధుడు, 
సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, విరాటుడు, (ద్రుపదుడు, ఘటోత్కచుడు, ధృతరాష్ట్రునికుమారులు, నారాయణగోపాలురు 
మొదలైనవారి సంహారమున్నూ; (ద్రోణ, వధయున్‌= (ద్రోణుడినిచంపుటయున్నూ; అశృత్తామ; నారాయణ+ ఆన్నేయ+అ'స్త్ర, 
కీర్తనంబును= అశ్వృత్తామ ప్రయోగించిన నారాయణా(స్రముయొక్కయు ఆగ్నేయాసప్రముయొక్కయు స్తుతియున్నూ; కృష్ణ అర్జునుల, 
మాహాత్మ్యంబును= కృష్ణుడి యొక్కయు, అర్జునుడి యొక్కయు మహత్త్యమున్నూ; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; 
ఒప్పి= అలరి; పది, వేలున్‌, తొమ్మన్నూట, పందొమ్మిది శ్లోకంబులు= 10919 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: సుగమం. 


క. విన నే డగుపర్వము మే । లనంగా ద్రోణాభిషేక మాదిగం గల య 
య్యెనిమిదిపర్వములను న । త్యనుపమ మై ద్రోణపర్వ మమరున్‌ సభలన్‌. 48 


ప్రతిపదార్థం: వినన్‌= వినుటకు; ఏడు+అగు, పర్వము= ఏడవపర్వం; మేలు= శ్రేష్టమైనది; అనగా; (ద్రోణ+అభిషేకము= 
(ద్రోణుడిని సేనానాయకుడిగా అభిషేకించటం (ఇది (దోణపర్వంలోని మొదటిఉపపర్వం); ఆదిగన్‌= మొదలుగ; కల; 
ఆ+ఎనిమిదిపర్వములనున్‌= ఆ ఎనిమిది పర్వాలతో; అతి+అనుపమము+ఐ= మిక్కిలి సాటిలేని దై; (ద్రోణపర్వము= ద్రోణపర్వ 
మనే ప్రధానపర్వం; సభలన్‌= పండితసభలలో; అమరున్‌= ఒప్పుతుంది. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 45 


తాత్సర్యం: వినటానికి ఏడవపర్వం శ్రేష్ట మనగా [ద్రోణాభిషేకం మొదలుగా గల ఎనిమిదిఉపపర్వాలతో సాటిలేని 
దై ప్రధాన మైన ద్రోణపర్వం పండితసభలలో ఒప్పారుతుంది. 


వ. మటియు౮గర్భాభిషేకంబును, గర్జునకు రథంబు గడప శల్యుం బూన్ఫుటయు౦ ద్రిపురదహనోపాఖ్యానంబును, 
గర్జశల్యుల పరస్పరవివాదంబును, హంసకాకీయోపాఖ్యానంబును, యుధిష్టిరారునుల పరస్పర 
క్రోధవచనంబులు, నర్దునానునయంబును, వృషసేనువధయును, దుశ్శాసనుం జంపిభీముండు తద్వక్షోరక్తం 
బాస్వాదించుటయు, విప్రశాపనిమిత్తంబున6 గర్భురథ చక్రంబు భూమియందు. గ్రుంగుటయు, 
నాగాస్రభయంబును, నర్దునురథంబు శ్రీకృష్ణుండు భూమియందు. జొనుపుటయు, నింద్రాదిత్యుల 
పరస్పరసంవాదంబును,గర్టువధయును నను వృత్తాంతంబుల నొప్పినాలుగువేలుందొమ్మన్నూటు శ్లోకంబులు 
గలిగి. 49 


ప్రతిపదార్థం: మటియున్‌; కర్ల+అభిషేకంబును= సేనానాయకుడిగా కర్షుని అభిషేకించుటయున్నూ; కర్గునకున్‌; రథంబు; 
కడపన్‌= నడుపుటకు; శల్యున్‌= మ(ద్రరాజైన శల్యుడిని; వూన్బుటయున్‌= వహింపజేయుటయున్నూ; (త్రిపుర, 
దహన+ఉపాఖ్యానంబును= మూడు పురాలను దహించటంతో కూడుకొన్న కథయున్నూ (శివుడు త్రిపురాలను దహించినకథు; 
కర్ణ శల్యుల; పరస్పరవివాదంబును= ఒండొరులతో తగవున్నూ; హంస, కాకీయ+ఉపాఖ్యానంబును= హంసకునూ కాకికినీ 
సంబంధించిన కథయున్నూ; యుధిష్థిర, అర్జునుల; పరస్పర, (క్రోధ, వచనంబులున్‌= ఒండొరుల కోపంతో కూడిన వాక్యాలున్నూ; 
అర్జున+అనునయంబున్‌= అర్జునుడిని బుజ్జగించటమున్నూ వృషసేనువధయును= కర్గునికుమారు డైన వృషసేనుడిని 
చంపుటయున్నూ; దుశ్ళాససున్‌= దుర్యోధనుడి తమ్ము డైన దుళ్ళాసనుడిని; చంపి; భీముండు; తద్‌, వక్షః రక్తంబున్‌= ఆ 
దుశ్శాసనుని రొమ్ములోని నెత్తురును; ఆస్వాదించుటయున్‌= చవిచూచుటయున్నూ; విప్ర, శాప, నిమిత్తంబునన్‌= (బ్రాహ్మణునిశాప 
మనే కారణంచేత; కర్చు రథ, చక్రంబు; భూమియందున్‌; (క్రుంగుటయున్‌= దిగబడుటయున్నూ; నాగ+అ(స్త్రభయంబునన్‌= 
సర్సాస్త్రభయంచేత; అర్జును, రథంబు= అర్జునుడి రథాన్ని; శ్రీకృష్ణుండు; భూమియందున్‌; చొనుపుటయున్‌= చొచ్చునట్లు 
చేయుటయున్నూ; ఇం(ద్ర+ఆదిత్యుల, పరస్పర, సంవాదంబును= ఇం(ద్రసూర్యులు పరస్పరం వాదించుకొనుటయున్నూ; అను; 
వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; నాలుగు, వేలున్‌, తొమ్మన్నూణుక్లోకంబులు= 4900 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్పర్యం: సుగమం. 


క. అనుపమబలు లగు కర్ణా । రునవీరుల శౌర్యమహిమ శోభిల్లంగా 
నెనిమిది యగు పర్వం బిది । యనం బర(గుం గర్భపర్వ మతిహృద్యం బై. 50 


ప్రతిపదార్థం: అనుపమబలులు= సాటిలేని బలం కలవారు; అగు; కర్ష+అర్జున, వీరుల= వీరు లైన కర్టునియొక్కయు, 
అర్జునునియొక్కయు; శౌర్యమహిమ= పరా(క్రమమహత్తం; శోభిల్లంగాన్‌= ప్రకాశింపగా; ఇది; ఎనిమిది, అగు=ఎనిమిదవ; 
పర్వంబు; అనన్‌= అనగా; కర్ణ పర్వము= కర్ణపర్వ మనే 'ప్రధానపర్వం; అతిహృద్యంబు+ఐ= మిక్కిలి మనోహర మై; పర 
గున్‌= ఒప్పుతుంది. 


తాత్సర్యం: సాటిలేనిబలం కలవారైన వీరు లైన కర్ణార్ణునుల పరాక్రమమహత్త్యం ప్రకాశింపగా ఇది ఎనిమిదవపర్వం 
అనగా కర్లపర్వ మనే ప్రధానపర్వం మిక్కిలి మనోహర మై ఒప్పుతుంది. 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియుభారతవీరు లెల్లంబరలోకగతులైన శల్యుండు రణభారంబుపూనుటయు(, గురుకుమారవధయును, 
ధర్మజురోషంబున శల్యుమరణంబును, గురుముఖ్యులవధయును, సహదేవునిచేత సపుత్రకుం డైన 
శకునిచావును, సంజయగ్రహణమోక్షణంబును, హ్రదప్రవేశంబును, భీమదుర్యోధనుల గదాయుద్దంబును 
సరస్వత్యాదిపుణ్యతీర్థకీర్తనంబు నను వృత్తాంతంబుల నొప్పి మూండువేలు నిన్నూటయిరువది శ్లోకంబులు 
గలిగి. 51 


ప్రతిపదార్థం: మజియున్‌ భారతవీరులు= భరతవంశానికి చెందిన వీరులు; ఎల్లన్‌= అందరున్నూ; పరలోక, గతులు+ఐనన్‌= 
స్వర్గలోకాన్ని పొందినవారు కాగా; శల్యుండు= మద్రరా జైన శల్యుడు; రణభారంబు= యుద్దముయొక్కబాధ్యతను; పూనుటయున్‌= 
వహించుటయున్నూ; కురు, కుమార, వధయును= కురువంశానికి చెందిన కుమారులసంహరణమున్నూ; ధర్మజు, రోషంబునన్‌= 
ధర్మరాజుయొక్కకోపంచేత; శల్యుమరణంబును= శల్యునియొక్కచావున్నూ; కురుముఖ్యుల= ముఖ్యు లైన కురువంశస్టుల; 
వధయును= చంపుటయున్నూ; సహదేవునిచేతన్‌; సపుత్రకుండు+ఐన= కుమారునితో కూడిన; శకునిచావును= కౌరవులమేనమామ 
వన శకునిమరణమున్నూ; సంజయ(గహణమోక్షణం బును= సాత్యకి సంజయుడిని పట్టుకొనగా వ్యాసుడు ప్రత్యక్షమై 
విడిపించుటయున్నూ; హ్రద(ప్రవేశంబును= దుర్యోధనుడు మడుగులో చొచ్చుటయున్నూ; భీమదుర్యోధనుల= భీమునియొక్కయు 
దుర్యోధనునియొక్కయు; గదాయుద్దంబును= గదలతో చేయబడిన యుద్దమున్నూ; సరస్వతీ+ఆది, పుణ్య, తీర్ణకీర్తనంబును= 
సరస్వతి మొదలైన పుణ్యనదుల స్తుతియున్నూ; అను, వృత్తాంతంబులన్‌= అనేకథలతో; ఒప్పి= అలరి; మూడు, వేలున్‌, 
ఇరు+నూట, ఇరు+పది, శ్లోకంబులు= 3220 శ్లోకాలు; కలిగి= వహించి. 


తాత్సర్యం: స్పష్టం. 


ఆ. సభల విస్తరిల్లి శల్యాదికము లైన । నాల్గుపర్వముల వినంగ6 జాలి 

నవమపర్వ మనంగ నవ్యార్థరమణీయ । మగుచు శల్యపర్వ మతిశయిల్లు. 52 
ప్రతిపదార్థం: సభలన్‌= సభలయందు; విస్తరిల్లి= వ్యాపించి; శల్య+ఆదికములు+ఐన= శల్యపర్వం మొదలైన; నాల్లుపర్వములన్‌= 
నాలుగుఉపపర్వాలలో; వినంగన్‌= వినటానికి; చాలి= తగి; నవమపర్వము= తొమ్మిదవపర్వం; అనంగన్‌= అనగా; నవ్య+అర్థ, 
రమణీయము+అగుచున్‌= (క్రొత్త వైన అర్థాలతో ఒప్పిద మౌతూ; శల్యపర్వము= శల్యపర్వ మనే ప్రధానపర్వం; అతిశయిల్లున్‌= 
ఒప్పుతుంది. 


తాత్సర్యం: సభలలో వ్యాపించి శల్యపర్వం మొదలైన నాలుగుఉపపర్వాలతో వినటానికి తగి తొమ్మిదవపర్వ మనగా 
నూత్నార్థసుందర మౌతూ శల్యపర్వం అనే 'ప్రధానపర్వం ఒప్పారుతుంది. 


వ. మటియు భీముగదాభివాతంబున దుర్యోధనుండు తొడలు విజిగి పడిన, బాండవులు రణం 
బుపసంహరించి చనిన నాంటిరాత్రి కృపకృతవర్మాశ్వత్తామలు పాండవశిబరంబుపయింజనుటయు, నం 
దశ్వత్థామ కోపోద్దీవితుందై తన ప్రతిజ్ఞదీజి ధృష్టద్యుమ్నవురోగములై న నర్వపాంచాలురను 
బ్రతివింధ్యాదిద్రౌపదేయులను బాండవామాత్యులను సుఖసుప్పులయినవారి వధించుటయు, నందు 
శ్రీకృష్ణప్రసాదంబున బాండవులేవురు సాత్యకియుం దప్పుటయు.€ బుత్రబ్రాతృవధ దుఃఖీత యై పాంచాలి 
యనశనంబు సంకల్పించుకొనుటయు6 దద్వచనంబున భీముం డశ్వత్థామపిటుందం జనుటయు, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 47 


భీమసేనభయార్తుండయి యశ్వత్చామ యపాండవం బయ్యెడుమని శరమోక్షణంబుసేయుటయు, 
నట్లుగాకుండెడు మని శ్రీకృష్ణుండు దానింబరిహరించుటయు, దానిం దునియ నర్జునుండు 
తనదివ్యబాణంబున నేయుటయు, వ్యాసాశ్వత్థామల యన్యోన్యశాపంబులు, నశ్వత్థామశిరోరత్నంబు( 
బాండవులుగొనుటయు నను వృత్తాంతంబుల నొప్పి రెండువేలు నెనమన్నూటడెబ్దది శ్లోకంబులు గలిగి. 53 


ప్రతిపదార్థం: భీము, గదా, అభిఘాతంబునన్‌= భీమునిగదయొక్క దెబ్బచేత; దుర్యోధనుండు; తొడలు, విజిగి, పడినన్‌= 
తొడలు విరిగి పడిపోగా; పాండవులు; రణంబు= యుద్దం; ఉపసంహరించి= చాలించి; చనినన్‌= వెళ్ళిన; నాంటి, రాత్రి; కృప, 
కృతవర్మ, అశ్వత్హామలు= కృపాచార్యుడున్నూ, కృతవర్మయున్నూ, అశ్వత్హామయున్నూ; పాండవశిబిరంబుపయిన్‌= పాండవులు 
విడిసిన ప్రదేశంమీదికి; చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; అందున్‌= ఆ మువ్వురిలో, (అచట); అశ్యత్తామ= [ద్రోణుడికుమారు 
డైన అశ్వత్థామ; కోప+ఉద్దీపితుండు+ఐ= కోపంచేత మిక్కిలి మండిపడినవాడై; తనప్రతిజ్ఞ= తనశపథం; తీఅన్‌= ముగిసేటట్టుగా; 
ధృష్టద్యుమ్నపురోగములు+ఐన= (ద్రుపదుని కుమారు డైన ధృష్టద్యుమ్నుడు ముందుగా కలవా రైన; సర్వపాంచాలురను= 
సకలపాంచాలదేశీయులను; (ప్రతివింధ్య+ఆది (ద్రౌపదేయులను= ప్రతివింధ్యుడు మొదలైన (ద్రౌపదికుమారులను; 
పాండవ+అమాత్యులను= పాండవులమం(త్రులను; సుఖసుప్తులు+అయినవారిన్‌= సుఖంగా ని(దించినవారిని; వధించుటయును= 
చంపుటయున్నూ; అందున్‌= వారిలో; శ్రీకృష్ణ ప్రసాదంబునన్‌= శ్రీకృష్ణునిఅను[గ్రహంచేత; పాండవులు+ఏవురున్‌= 
పాండవులైదుగురున్నూ; సాత్యకియున్‌= సాత్యకియున్నూ; తప్పుటయును= చావక మిగులుటయున్నూ; పుత్ర, భ్రాతృ వధ, 
దుఃఖిత+ఐ కుమారులయొక్కయు, సోదరులయొక్కయు సంహరణంచేత శోకించిన దై; పాంచాలి= పాంచాలరాజగు 
('ద్రుపదుడి కూతు రైన (ద్రౌపది; అనళనంబు= బోజనంలేకుండటం (ఉపవాసం); సంకల్పించుకొనుటయున్‌ = 
నిశ్చయించుకొనుటయున్నూ; తద్‌, వచనంబునన్‌= ఆ (ద్రాపదియొక్క మాటచేత; భీముండు; అశ్వత్హామ, పిణుందన్‌= 
అశృత్తామవెనుక; చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; భీమసేన, భయ+ఆర్తుండు+ఐ= భీమసేనుడివలనిభయంచేత దుఃఖితు 
డై; అశ్వత్తామ; అపాండవంబు= పాండవులు లేకుండే స్థితి; అయ్యెడున్‌+అని= అగుగాక అని; శరమోక్షణంబు= బాణాన్ని 
విడుచుట; చేయుటయున్‌, అట్టు= ఆవిధంగా, అపాండవం; కాక, ఉండెడున్‌+అని= కాకుండు గాక అని; శ్రీకృష్ణుండు; 
దానిన్‌= ఆ బాణాన్ని; పరిహరించుటయున్‌= తప్పించుటయున్నూ; దానిన్‌= ఆబాణాన్ని; తునియన్‌= ఖండిత మయ్యేటట్టు; 
అర్జునుండు; తనదివ్యబాణంబునన్‌= తనయొక్కదేవతాసంబంధమైన అ(స్రంచేత; ఏయుటయున్‌= కొట్టుటయున్నూ 
(పయోగించుటయున్నూ); వ్యాస +అశ్వత్థామల= వ్యాసునియొక్కయు, అశృత్థామయొక్కయు; అన్యోన్యశాపంబులున్‌= 
ఒండొరులను శపించుకొనుటయున్నూ; అశృత్థామశిరః+రత్నంబున్‌= అశృత్తామయొక్క శిరోమణిని; పాండవులు; కొనుటయున్‌= 
గ్రహించుటయున్నూ; అను వృత్తాంతంబులన్‌= అనే కథలతో, ఒప్పి= అలరి; రెండు, వేలున్‌, ఎనమన్నూట, డెబ్బదిశ్టోకంబులు= 
2870 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: సులభం. 
విశేషం: చిన్నయసూరి “ఆశీశ్శాపార్థంబులందు ఎడు, త అనుప్రత్యయము లగు’ నని, “అచ్చుపరమగునపుడు వాని 
దుతమునకు మవర్షకి మగు ననీ చెప్పాడు. కాని, వ్రాతప్రతులలో 'ఎడున్‌ అనేదానికి బదులు ఎడమి అనే రూపమే 


కానవస్తున్నది. కేతనకూడ దీవెనకు “ఎడమ” జౌతుం దని చెప్పాడు. ఎడమ+అని= ఎడమని. 


క. నుతసాౌప్తికాదిపర్వ । త్రితయంబున( దనరి వసుమతీసురవరస 
మృత మై సౌప్తికపర్వము । ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బగుచున్‌. 54 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నుతసౌప్తిక+ఆది= పొగడబడిన 'సౌప్తికము' మొదలైన; పర్వత్రితయంబునన్‌= పర్వాలమూడింటితో, తనరి= 
ఒప్పి; వసుమతీ, సుర, వర, సమ్మతము+ఐ= (బ్రాహ్మణశ్రేష్టులకు ఇష్ట మై; సౌప్తికపర్వము, సౌప్తికపర్వ మనే (ప్రధాన పర్వం; 
దశమపర్వంబు+అగుచున్‌= పదవప్రధానపర్వం జొతూ; (ప్రతిభన్‌= (ప్రజ్ఞతో; వినన్‌, పొలుచున్‌= విన సొంపుగా ఉంటుంది. 


తాత్పర్యం: పొగడబడిన సౌప్తికం మొదలైన మూడు ఉపపర్వాలతో ఒప్పి, బ్రాహ్మణశ్రేష్ణులకు ఇష్ట మై సౌప్తికపర్వం 
పదవపర్వ మౌతూ విన నింపుగా ఉంటుంది. 


వ. మటీయు వీరపత్నీవిలాపంబును, గాంధారీధృతరాష్తుల కోపప్రసాదంబులును, ధర్మజుండు రణనిహతు లైన 
పెతృపితామహభ్రాతృ పుత్రభృత్యామాత్యమాతులాచార్యమిత్రాదులం బరీక్షించి యథావిధి సంస్కరింపందగు 
వారలం బంచుటయు, భారతవీరుల కుదకదానంబు సేయుటయు(, దత్సమయంబున( గుంతీదేవి 


పాండవులకు( గర్జుండు గూఢోత్పన్నుం డని యెటింగించుటయు, ధర్మజువిలాపంబును, ధర్మజురాజ్యాభిషేకంబును, 
చార్వాకనిగ్రహంబును, గృహప్రవిభాగంబును నను వృత్తాంతంబుల నొప్పి వేయునేడునూటడెబ్బదియైదు 
శ్లోకంబులు గలిగి. 55 


ప్రతిపదార్థం: మజియు; వీర, పత్నీ, విలాపంబును= కురుక్షేత్రసం( గ్రామంలో వీరులభార్యలయేడ్సున్నూ; గాంధారీ, ధృతరాష్టుల= 
గాంధారియొక్కయు, ధృతరాష్టునియొక్కయు; కోప, ప్రసాదంబులును= కోపమున్నూ అను[గ్రహమున్నూ (ఉపశమనమున్నూ); 
ధర్మజుండు= ధర్మరాజు; రణ, నిహతులు+ఐన= యుద్దంలో చంపబడిన; పితృ, పితామహ, (భ్రాతృ, పుత్ర భృత్య+ అమాత్య, 
మాతుల, ఆచార్య, మి(త+ఆదులన్‌= తండ్రులు, (తండ్రి తండ్రులు) తాతలు, సోదరులు, కుమారులు, సేవకులు, 
మంత్రులు, మేనమామలు, గురువులు, స్నేహితులు మొదలైనవారిని (ఇందులో చెప్పబడిన బంధుత్వసంబంధాలు కొన్ని 
వరుసకు చెప్పబడినవి); పరీక్షించి= పరిశీలించి; యథావిధిన్‌= శాస్త్రాన్ని అతిక్రమించకుండ, సంస్కరింపన్‌= దహనంచేయటానికి; 
తగు, వారలన్‌= తగినవారిని; పంచుటయున్‌= పంపుటయున్నూ; భారత, వీరులకున్‌= భరతవంశానికి చెందినవీరులకు; ఉదక, 
దానంబు= తిలోదకా లివ్వటం; చేయుటయున్‌; తత్‌, సమయంబునన్‌= జలదాన మిచ్చేవేళ; కుంతీదేవి; పాండవులకున్‌; 
గూఢ+ఉత్పన్నుండు+అని= హిందూధర్మశా(స్ర్రాన్ని అనుసరించి చెప్పబడే పన్నెండుగురు సుతులలో గూఢోత్సన్నుడు ఒకడు. 
భర్త పరోక్షంలో (స్త్రీకి రహస్యంగా పుట్టినవాడు; ఒక్కొక్కప్పుడు నిజ మైన తండ్రి ఎవ్వరో తెలియదు; (గృహే ప్రచ్చన్న ఉత్పన్నో 
గూఢజస్తు సుతః స్మృతః - యాజ్ఞవల్క్యసృృతి 2-129); ఎజీంగించుటయున్‌= తెల్పుటయున్నూ; ధర్మజు= ధర్మరాజుయొక్క; 
విలాపంబును= దుఃఖమున్నూ; ధర్మజు, రాజ్య+అభిషేకంబును= ధర్మరాజును రాజ్యసింహాసనంమీద అభిషేకించుటయున్నూ; 
చార్వాక్క, నిగ్రహంబును= (దుర్యోధనుని సఖుడైన చార్వాకు డనే రాక్షసుడు విప్రసన్న్యాసివేషంలో వచ్చి ధర్మజునిగూర్చి 
నిరుత్సాహవాక్యాలు పలుకగా (బ్రాహ్మణులు హుంకారాలు చేశారు. అతడు ఘోరాకృతితో నేల కూలాడు) చార్వాకుడిని 
విప్రులు శిక్షించుటయున్నూ; గృహ, (ప్రవిభాగంబునున్‌= (ప్రాసాదంలోని (రాజగృహంలోని) ఆయాభాగాలను భీమాదులకు 
విభజించి ఇచ్చుటయున్నూ అను; వృత్తాంతములన్‌= కథలతో; ఒప్పి= అలరి; వేయున్‌, ఏడు, నూట, డెబ్బది, ఐదు, 
శ్లోకంబులు= 1775శ్టోకాలు; కలిగి= వహించి, పొంది. 


తాత్సర్యం: స్పష్టం. 
విశేషం: ధర్మజరాజ్యాభిషేక, చార్వాకనిగ్రహాది వృత్తాంతాలు తెలుగులో శాంతిపర్వప్రథమాశ్వాసంలో ఉన్నవి. 


ఆతి ల ఆతి ల్‌ 
క. పర్వుచు స్త్రీపర్వాదిక | పర్వంబుల నే నిటం గృపాయుత మై స్త్రీ 
పర్వంబు పదునొకం డగు । పర్వము నా వెలయు సుకవిపండితసభలన్‌. 56 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 49 
ప్రతిపదార్థం: పర్వుచున్‌= వ్యాపిస్తూ; (స్తీ, పర్వ+ఆదిక, పర్వంబులన్‌= (స్తీపర్వం మొద లైన ఉపపర్వాలలో; ఏనిటన్‌=ఐదింటితో; 
కృపాయుతము+ఐ= దయతో (జాలితో) కూడిన దై; (స్త్రీ పర్వంబు= (స్తీపర్వ మనే (ప్రధానపర్వం; పది+ఒకండు+అగు, 


పర్వము= పదునాకండవపర్వం; నాన్‌= అనగా; సుకవి, పండితసభలన్‌= మంచికవులయొక్కయు, పండితులయొక్కయు 
సభలందు; వెలయున్‌= ప్రసిద్దమై ఉంటుంది. 


తాత్పర్యం: (స్తీపర్వం మొదలైన ఉపపర్వా లైదింటితో వ్యాపిస్తూ, జాలితో కూడిన దై (స్రీపర్వ మనే ప్రధానపర్వం 

పదునాకండవపర్వంగా ఉత్తమకవిపండితులసభలలో (ప్రసిద్దమై ఉంటుంది. 

వ. మటియు బంధువర్గంబు నెల్ల వధియించి పరమనిర్వేదనపరుం డై కృష్ణువచనంబుల శాంతుం డై యున్న 
ధర్మజునకు శరతల్పగతుం డైన భీష్ముండు ధర్మవిదు లయిన రాజులకెల్ల హితంబుగా రాజధర్మంబులు, 
నాపద్ధర్మంబులు, నేవాని నెజింగిన సర్వజ్ఞానసంపన్ను లగుదు రట్టి మోక్షధర్మంబులు6 జెప్పటయు నను 
వృత్తాంతంబుల నొప్పి పదునాలుగువేలునేనూటయిరువది యైదుశ్లోకంబులు గలిగి. 57 

ప్రతిపదార్థం: మజియున్‌; బంధువర్గంబున్‌= చుట్టాలసముదాయాన్ని; ఎల్లన్‌= అంతటిని; వధియించి= చంపి; పరమనిర్వేదన, 
పరుండు+ఐ= అధిక మైన దుఃఖంలో తగుల్కొన్నవా డై; కృష్ణు వచనంబులన్‌= శ్రీకృష్ణునివాక్యాలచేత; శాంతుండు+ఐ+ఉన్న= 
శాంతి పొంది ఉన్న; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; శరతల్పగతుండు+ఐన= అంపశయ్యను పొందిన; భీష్ముండు; 
ధర్మవిదులు+అయిన= ధర్మం తెలిసినవా రైన; రాజులకున్‌+ఎల్లన్‌= రాజులందరికిన్నీ; హితంబు+కాన్‌= మేలు కలిగేటట్టుగా; 
రాజధర్మంబులున్‌= రాజులనుసరింపవలసిన ధర్మాలను; ఆపత్‌+ధర్మంబులును= సామాన్యంగా కాక ఆపదసమయాలలో 
అనుసరింపవలసిన ధర్మాలను; ఏవానిన్‌= వేనిని; ఎటింగిన= తెలిసికొన్నచో, సర్వ, జ్ఞాన, సంపన్నులు= అన్నివిధాలైన జ్ఞానంతో 
కూడినవారు; అగుదురు= అగుదురో, అట్టి= అటువంటి, మోక్షధర్మంబులున్‌= జన్మరాహిత్యాన్ని కలిగించే ధర్మాలను; 
చెప్తుటయున్‌= తెల్పుటయున్నూ; అను, వృత్తాంతంబులన్‌= అనేకథలతో; ఒప్పి= అలరి; తగి; పదునాలుగు, వేలున్‌, ఏను, 
నూట ఇరువది, ఐదున్లోకంబులు= 14525 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: స్పష్టం. 


క. సకలహితం బై శాంత్యా । దికపర్వచతుష్కమున విదిత మై సమబు 
ద్దికి( బండ్రెం డగు పర్వం । బ కడున్‌ మే లన(గ శాంతిపర్వము వెలయున్‌. 58 


ప్రతిపదార్థం: సకలహితంబు+ఐ= అందరికిని మేలు కలిగించే దై; శాంతి+ఆదిక పర్వచతుష్కమునన్‌= శాంతి మొదలైన 

ఉపపర్వాలు నాల్షింటితో; విదితము+ఐ= (ప్రసిద్దమై; సమబుద్దికిన్‌= పక్షపాతం లేని సమమైనబుదికి; పండైండు+అగు= 
ర డుగా ణా లె య థి 

పం(డ్రైండవ, పన్నెండవ; పర్వంబు+అ= పర్వమే; కడున్‌= మిక్కిలి; మేలు+అనంగన్‌= శ్రేష్ట మనగా; శాంతి పర్వము= 

శాంతిపర్వమనే (ప్రధానపర్వం; వెలయున్‌= (ప్రసిద్ద మై ఉంటుంది. 


తాత్పర్యం: అందరికిని మేలు కలిగించే దై, శాంతిమొద లైన నాలుగుఉపపర్యాలతో (ప్రసిద్దమై, నిష్పక్షపాతబుద్దికి 
పన్నెండవపర్వమే మిక్కిలిత్రేస్ట మైన దనగా శాంతిపర్వ మనే ప్రధానపర్వం (ప్రకాశిస్తుంది. 


వ. మటియు బితామహుం డగు గాంగేయువలన సర్వధర్మనిశ్చయంబును, దానివిధులును, నాచారవిధులును 
ధర్మరా జెబుంగుటయు(, బుత్తానుశాసనంబును, భీష్మస్వర్గారోహణంబు నను వృత్తాంతంబుల నొప్పి 

చా ౧ ఆం 
పండ్రెండువేలశ్లోకంబులు గలిగి. 59 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజియున్‌; పితామహుండు+అగు= తాత అగు; గాంగేయువలనన్‌= గంగానందను డైన భీష్ముడివలన; 
సర్వధర్మనిశ్చయంబును= అన్నిధర్మాలయొక్క నిర్ణయాన్ని; దానవిధులును= దానం చేసే విధానాలను; ఆచారవిధులును= 
సర్వవర్ణాలవారును అనుసరించవలసిన ఆచారాలయొక్క విధానాలను; ధర్మరాజు; ఎణుంగుటయున్‌= తెలిసికొనుటయున్నూ; 
పుత్ర+అనుశాసనంబును= భీష్ముడు తన కుమారుడగు ధృతరాష్ట్రుని దగ్గరకు పిలిచి హితమును ఉపదేశించటం. ఇదే 
పుత్రానుశాసనం. ఇదే భీష్ముడు చేసిన చివరి అనుశాసనం; భీష్మ స్వర్గ+ఆరోహణంబున్‌= భీష్మునియొక్క స్వర్గాన్ని 
అధిష్థించుటయున్నూ (భీష్ముడుస్వర్గస్థుడు అగుటయున్నూ); అను, వృత్తాంతంబులన్‌= అనే, కథలతో; ఒప్పి= వెలసి, 
పం(డ్రెండువేలశ్టోకంబులు=12,000 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: స్పష్టం. 


క. బఒబనరు€ ద్రయోదశపర్వం । బనంగా ననుశాసనాద్య మగు పర్వయుగం 
బున మే లై। విబుధశ్రే  ణినుతం బై యానుశాసనిక పర్వ మిలన్‌. 60 


ప్రతిపదార్థం: అనుశాసన+ఆద్యము+అగు= అనుశానన మనే ఉపపర్వం మొదటిదిగా గల; పర్వయుగంబునన్‌= 
ఉపపర్యాలజంటచేత; మేలు+ఐ= శ్రేస్టమై; విబుధ, శ్రేణి, నుతంబు+ఐ= పండితుల సముదాయంచేత పొగడబడిన దై; 
త్రయోదశపర్వంబు+అన(గాన్‌= పదమూడవపర్వ మనగా; ఆనుశాసనికపర్వము= ఆనుశాసనిక మనే (ప్రధానపర్వం; ఇలన్‌= 
భూమిపై; ఒనరున్‌= వెలయును. 


తాత్పర్యం: సుగమం. 


వ. మటియు నశ్వమేధారంభంబును, సంవర్తమరుత్తీయోపాఖ్యానంబును, స్వర్ణకోశసం ప్రాప్తియు, 
నుత్తరగర్ణంబున నశ్వత్థామాస్తదగ్గుం డై శ్రీకృష్ణుచేత సంజీవితుం డయిన పరీక్షితుని జన్మంబు, నర్జును 

క థ ఆధి క అ జ 
నశ్వానుసరణంబు, నెడనెడరాజులతోడి యుద్దంబును, జిత్రాంగదపుత్తుండైన బభ్రువాహనుం డాహవంబున 
నర్జునుం బరిభవించుటయు, నశ్వమేధమహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును, ననుగీతయు, 
బ్రాహ్మణగీతయు, గురుశిష్యసంవాదంబును నను వృత్తాంతంబుల నొప్పి నాల్గవేలునన్నూటయిరువది 
శ్లోకంబులు గలిగి. 61 


ప్రతిపదార్థం: మజియున్‌; అశ్వమేధ+ఆరంభంబును= అశ్వమేధయజ్ఞముయొక్క ్రారంభమున్నూ; సంవర్త, మరుత్తీయ, 
ఉపాఖ్యానంబును= సంవర్తునియొక్కయు, మరుత్తునకు సంబంధించినదియున్నూ అగు కథయు; స్వర్ణ, కోశ సం(ప్రాప్పియున్‌= 
బంగారముయొక్కయు, ధనముయొక్కయు లాభమున్నూ (పొందుటయున్నూ); ఉత్తర, గర్భంబునన్‌= అభిమన్యునిభార్య 
ఐన ఉత్తరకడుపున; అశృత్తామ+అగస్ర, దగ్దుండు+ఐ= అశ్వత్భ్సామయొక్క (బ్రహ్మాస్తంచేత కాల్చబడిన వాడై; శ్రీకృష్ణునిచేత; 
సంజీవితుండు+అయిన= బ్రతికింపబడినవా డైన; పరీక్షితుని= అభిమన్యునియొక్క కుమారుని; జన్మంబున్‌= పుట్టుకయున్నూ; 
అర్జున+అశ్వ+అనుసరణంబున్‌= అర్జునునియొక్క అశ్వమేధాశ్యాన్ని అనుసరించుటయున్నూ; ఎడన్‌, ఎడన్‌= అక్కడక్కడ; 
రాజులతోడన్‌+ యుద్దంబును= రాజులతో యుద్దమున్నూ; చిత్రాంగద, పుత్రుండు+ఐన= అర్జునునిభార్య యైన చిత్రాంగదకు 
కొడుకైన; బభ్రువాహనుండు; ఆహవంబునన్‌= యుద్దంలో; అర్జునున్‌= అర్జునుడిని; పరిభవించుటయున్‌= అవమానించుట 
యున్నూ; అశ్వమేధ, మహత్‌, యజ్ఞంబునందున్‌= అశ్వమేధ మనే గొప్ప దైన యజ్ఞంలో; నకుల+ఉపాఖ్యానంబును= 
ముంగిసయొక్కకథయున్నూ; అనుగీతయున్‌= కృష్ణు డర్జునుడికి మరల చెప్పిన గీతయున్నూ (దీనిని స్వర్గలోకంనుండి వచ్చిన 
బ్రాహ్మణుడు చెప్పాడు); బ్రాహ్మణ, గీతయున్‌= (బ్రాహ్మణుడు భార్యకు చెప్పినతత్త్యంతో కూడుకొన్న గీతయున్నూ; గురు, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 51 


శిష్య, సంవాదంబును= గురువునకూ, శిష్యుడికీ జరిగిన సంభాషణయున్నూ; అను, వృత్తాంతంబులన్‌= అనే, కథలతో; ఒప్పి= 
అలరి; నాల్గు, వేలు, నలు+నూట, ఇరువది, శ్లోకంబులు= 4420 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: సుగమం. 


విశేషం: రాజులతోడన్‌+యుద్దంబు= సమాసములందు చేత, తోడ, వలనలకు ఇత్వ మౌతుంది, రాజులతోడియుద్దము. 


తే. అభిమతం బగు నశ్వమేధాదికద్వి । పర్వయుత మై చతుర్దశపర్వ మనంగ 
నాశ్వమేధికపర్వ మత్యంత నిబిడ । వస్తువిస్తార మై బుధవరుల సభల. 62 


ప్రతిపదార్థం: అశ్వమేధ+ఆదిక, ద్వి, పర్వ, యుతము+ఐ= అశ్వమేధం మొదలైన రెండుఉపపర్వాలతో కూడిన దై; చతుః 

దశ, పర్వము+అనంగన్‌= పదునాల్గవ పర్వ మనగా; అత్యంత, నిబిడ, వస్తు, విస్తారము+ఐ= మిక్కిలి దట్ట మైన విషయాలవిసృృతి 
& కు అ = 

కలదై; బుధ, వరుల, సభలన్‌= పండిత్రేష్ణులసభలలో; అభిమతంబు+అగున్‌= సమ్మత మౌతుంది. 


తాత్పర్యం: అశ్వమేధం మొదలుగాగల రెండుఉపపర్వాలతో కూడిన దై, పదునాల్గవపర్య మనగా ఆశ్వమేధిక మనే 
ప్రధానపర్వం మిక్కిలిదట్ట మైన విషయాలవిసృృతి కలదై, పండిత శ్రేష్టులసభలందు సమ్మత మౌతుంది. 


వ. మలియు ధృతరాష్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదురసంజయన పహితంబుగా 
నాశ్రమవాసంబునకు(జనుటయు, నకలరాజ్యభారధౌరేయులైనకొడుకులవిడిచి కుంతీదేవి 
గురుశుశ్రూషాపరయయి వారిపిటుందన పోవుటయు, సమరనిహతు లైన పుత్రపౌత్తుల నెల్ల ధృతరాష్తుండు 
వ్యాసవరప్రసాదంబున. గాంచి విగతశోకుం డయి గాంధారీకుంతీవిదుర సంజయులతో. 
బరమసిద్దికింజనుటయు(, బాండవులు నారదువలన నిఖిలయాదవవ్యసనం బెజుంగుటయు నను 
వృత్తాంతంబుల నొప్పి వయునూటయాబుశ్లోకంబులు గలిగి. 63 

ప్రతిపదార్థం: మజియున్‌; ధృతరాషుండును; గాంధారియున్‌; రాజ్యంబు; విడిచి; విదుర, సంజయసహితంబుగాన్‌= 
విదురుడితోనూ, సంజయుడితోనూ కూడుకొని; ఆశ్రమవాసంబునకున్‌= అడవిలోని ఆశ్రమంలో నివసించుటకుగాను; 
చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; సకలరాజ్య, భార, ధౌరేయులు+ఐన= సర్వరాజ్యముయొక్క బరువును వహించువా రైన; 
కొడుకులన్‌= ధర్మరాజాదులను; విడిచి; కుంతీదేవి; గురు, శుశ్రూషా, పర+అయి= పెద్దలను సేవించటంలో ఆసక్తి 
కలదై; వారి, పిణుందన్‌+అ= ధృతరాష్ట్రాదుల వెనుకనే; పోవుటయున్‌; సమర, నిహతులు+ఐన= యుద్దంలో 
చంపబడిన; పుత్ర, పౌ(త్రులన్‌, ఎల్లన్‌= కొడుకులను, కొడుకులకొడుకులను అందరిని; ధృతరాష్ట్రుండు; వ్యాస, 
ప్రసాదంబునన్‌= వ్యాసునిఅనుగ్రహంచేత; కాంచి= చూచి; విగత, శోకుండు+ అయి= పోయినదుఃఖం కలవా డై; 
గాంధారీ, కుంతీ, విదుర, సంజయులతోన్‌; పరమ, సిద్ధికిన్‌= మోక్షానికి; చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; పాండవులు; 
నారదువలనన్‌= నారదమునివలన, నిఖిల, యాదవ, వ్యసనంబు= యాదవులందరియొక్క ఆపదను (మరణాన్ని); 
ఎజుంగుటయున్‌= తెలిసికొనుటయున్నూ; అను, వృత్తాంతంబులన్‌= అనేకథలతో; ఒప్పి=అలరి; వేయు నూట, 
ఆజు, శ్టోకంబులు= 1106 శ్లోకాలు; కలిగి= పొంది. 


తాత్సర్యం: సులభం. 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అమితార్హయుక్తితో నా । శ్రమవాసాదిత్రిపర్వసహితం బయి యా 
శ్రమవాసపర్వ మత్యు । త్తమ కథలను వెలయు. బంచదశపర్వం బై. 64 


ప్రతిపదార్థం: అమిత+అర్థ, యుక్తితోన్‌= అధికమైన అర్థముయొక్క కూడికతో; ఆశ్రమవాస+ఆది, త్రి, పర్వ, యుక్తంబు+అయి= 
ఆ(శమవాసం మొదలుగా గల మూడు ఉపపర్వాలతో కూడిన దై; ఆశ్రమవాస, పర్వము=ఆ(శ్రమవాస మనే 'ప్రధానపర్వం; 


పంచదశ, పర్వంబు+ఐ= పదునైదవపర్వ మై; అతి+ఉత్తమ, కథలను= మిక్కిలి శ్రేష్టా లైన కథలతో; వెలయున్‌= (ప్రసిద్ద 
మౌతుంది. 


తాత్సర్యం: అధిక మైన అర్థంతో కూడుకొన్న ఆ(శ్రమవాసం మొదలుగా గల మూడు ఉపపర్వాలతో కూడిన దై 
ఆ(శ్రమవాసం అనే ప్రధానపర్వం మిక్కిలిశ్రేష్టా లైన కథలతో పదునైదవపర్వమై (ప్రసిద్ది కెక్కుతుంది. 


వ. మటియు యాదవు లెల్ల మదిరాపానపరవశు లయి శాపనిమిత్తంబున సముద్రతీరంబున6 దమలోః. బోరి 
పొడిచికొని పరలోక గతు లగుటయు, దాని నెటింగి రామకృష్ణాదియాదవ విరహితం బయిన ద్వారవతి 
కర్దునుం డరిగి విషణ్ణచిత్తుం డయి వసుదేవాదియాదవుల నెల్ల సంస్కరించి, యాదవకళత్రంబుల నెల్ల 
దోడ్కొని వచ్చుచో గాండీవదివ్యబాణంబులశక్తి దఠథింగిన వనచరభయంబువలన( దత్మళత్రంబుల 
రక్షింపనోపమియు, నర్జునుండు ధర్మరాజుకడకు వచ్చి వ్యాసవాక్యప్రబోధితుం డై సన్వసించుటయు నను 
వృత్తాంతంబుల నొప్పి మున్నూరుశ్లోకంబులు గలిగి పదియాటివపర్వం బై మౌసలపర్వంబునా( బరంగి; 
మటియు( బరీక్షిద్రాజ్యాభిషేకంబును, రాజ్యపరిత్యాగము సేసి పాండవు లేవురు ద్రౌపదీసహితు లై 
పరమసిద్దికిం జనుటయు నను వృత్తాంతంబుల నొప్పి నూటయిరువదిశ్లోకంబులు గలిగి పదియేడవపర్వం 
బై మహాప్రస్థానికంబునాం బర6గి; మటియు( గర్భునరకప్రాప్తియు( దన్మోక్షణంబును, స్వర్గంబున 
భారతవీరులసంగమంబును, గర్మపరిపాకోపభోగంబు నను వృత్తాంతంబుల నొప్పి యిన్నూటుశ్లోకంబులు 
గలిగి పదునెనిమిదవపర్వం బై స్వర్గారోహణంబు నాంబరం౧; ని ట్లష్టాదశపర్వంబులు గలిగి. 65 


ప్రతిపదార్థం: మటియున్‌; యాదవులు+ఎల్లన్‌= యాధవులందరున్నూ; మదిరా, పాన, పరవశులు+అయి= మద్యం త్రాగటంచేత 
పరాధీను లై(వశముతప్పినవారై); శాప, నిమిత్తంబునన్‌= మును లిచ్చిన శాపం కారణంచేత; సముద్ర, తీరంబునన్‌= 
సము(ద్రపుఒడ్డున; తమలోన్‌= తమలోతాము; పోరి= యుద్దంచేసి; పొడిచికొని= ఆయుధాలతో (గ్రుచ్చుకొని పరలోక, 
గతులు+అగుటయున్‌= మరణించుటయున్నూ (ఇతరలోకాలకు అరుగుటయున్నూ); దానిన్‌= వారు మరణించటం; ఎటింగి= 
తెలిసికొని; రామ, కృష్ణ+ఆది, యాదవ, విరహితంబు+అయిన= బలరాముడు, కృష్ణుడు మొదలుగాగల యాదవులు లేని; 
ద్యారవతికిన్‌= ద్వారకకు; అరిగి= వెళ్ళి; విషజ్ఞ చిత్తుండు+అయి= దుఃఖంతో కూడిన హృదయం కలవా డై; వసుదేవ+ఆది, 
యాదవులన్‌+ఎల్లన్‌= వసుదేవుడు మొదలుగాగల యాదవులందరిని; సంస్కరించి= దహనంచేసి; యాదవకళత్రంబులన్‌, 
ఎల్లన్‌= యాదవులభార్యలందరిని, తోడ్కొని= తనవెంట తీసికొని; వచ్చుచోన్‌= వచ్చునప్పుడు; గాండీవ, దివ్య, బాణంబుల, 
శ్త్తి= గాండీవధనుస్సుయొక్కయు, దేవతాసంబంధు లైన బాణాలయొక్కయు బలము; తటింగినన్‌= తగ్గగా; వన, చర, 
భయంబువలనన్‌= అడవియందు సంచరించే ఆటవికులవలని భయంవలన; తత్‌, తత్‌, కళత్రంబులన్‌= వారివారిభార్యలను; 
రక్షింపన్‌+ఓపమియున్‌= కాపాడజాలకపోవుటయున్నూ; అర్జునుండు; ధర్మరాజు, కడకున్‌= ధర్మరాజుచెంతకు; వచ్చి; వ్యాస, 
వాక్య, (ప్రబోధితుండు+ఐ= వ్యాసముని చెప్పిన వాక్యాలచేత జ్ఞానం కలిగింపబడినవాడై; సన్మ్యసించుటయున్‌= సన్న్యాసా(శ్రమం 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 53 


గ్రహించుటయున్నూ (సంసారాదులను విడుచుటయున్నూ) అను; వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; మూడు+నూరు, 
శ్లోకంబులు= 300 శ్లోకాలు; కలిగి= వహించి; పది+ఆజవ, పర్వంబు+ఐ= పదునారవపర్య మై; మౌసల, పర్వంబు= 
(మౌసలము అంటే రోకలికి సంబంధించింది) మౌసలము అనే ప్రధానపర్వం; నాన్‌= అనగా; పరగాన్‌= ఒప్పింది; మజియున్‌; 
పరీక్షిత్‌, రాజ్య, అభిషేకంబును= అభిమన్యునికుమారు డైన పరీక్షిత్తుయొక్క(ను) రాజ్యమునందు అభిషేకించుటయున్నూ; 
రాజ్య, పరిత్యాగము= రాజ్యముయొక్కవిడుచుట; చేసి; పాండవులు+ఏవురున్‌, పాండవు లైదుగురును; (ద్రౌపదీ, సహితులు+ఐ= 
ద్రౌపదితో కూడిన వారై; పరమ, సిద్దికిన్‌= మోక్షానికి; చనుటయున్‌= వెళ్ళుటయున్నూ; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; 
ఒప్పి= అలరి; నూట, ఇరువది, శ్రోకంబులు= 120 శ్లోకాలు; కలిగి= పొంది; పది, ఏడవ= పదునేడవ; పర్వంబు+ఐ= ప్రధానపర్వ 
మై; మహత్‌, (ప్రస్థానికంబు= మహాప్రస్థానికపర్యం (మహాప్రస్థాన మంటే ఇహజీవితాన్ని విడిచి పోవటం); నాన్‌= అనగా; పరం 
గెన్‌= ఒప్పింది. మజియున్‌; కర్చు నరక, ప్రాప్తియున్‌= కర్గునియొక్క(కర్షుడు) నరకలోకాన్ని పొందుటయున్నూ; 
తద్‌+మోక్షణంబును= (కర్ణుడిని) అతడిని నరకంనుండి విడిపించుటయున్నూ; స్వర్గంబునన్‌= స్వర్గలోకంలో; భారత, వీరుల= 
భరతవంశానికి చెందిన యోధులయొక్క; సంగమంబును= కలిసికొనుటయున్నూ; కర్మ, పరిపాక+ఉపభోగంబులన్‌= 
కర్మలయొక్కఫలాన్ని అనుభవించుటయున్నూ; అను; వృత్తాంతంబులన్‌= కథలతో; ఒప్పి= అలరి; ఇరు+నూరు; శ్లోకంబులు= 
200 శోకాలు; పొంది; పది+ఎనిమిది+అవ= పదునెనిమిదవ; పర్వంబు+ఐ= (ప్రధానపర్వమై; స్వర్గ ఆరోహణంబు= స్వర్గానికి 
ఎక్కటం (స్వర్గానికి పోవటం) స్వర్గారోహణం; నాన్‌= అనగా; పరగాన్‌= ఒప్పింది; ఇట్టు= ఈవిధంగా; అష్టా, దశ, పర్వంబులు= 
పదునెనిమిది పర్వంబులు; కలిగి= పొంది. 


తాత్సర్యం: విస్పష్టం. 
విశేషం: ఉపపర్వాలు లేని ప్రధానపర్యాలకు నన్నయ వేరుగా ఇతరపర్వాలకువలె పద్యాలు (వ్రాయలేదు. 
భారతసంహితా నిర్మాణ ప్రశంస (సం. 1-1-63) 


మ. అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్దామలచ్చాయ మై, 
సుమహద్వర్గచతుష్కపుష్పవితతిన్‌ శోభిల్లి, కృష్ణార్డునో 
త్తమనానాగుణకీర్తనార్థఫల మై, ద్వైపాయనోద్యానజా 
త మహాభారత పారిజాత మమరున్‌ ధాత్రీసురప్రార్థ మై. 66 


ప్రతిపదార్థం: అమిత+ఆఖ్యానక, శాఖలన్‌= పెక్కుకథ లనేకొమ్మలతో; పొలిచి= ఒప్పి; వేద+అర్హ+అమల, 
ఛాయము+ఐ=వేదాలలోని అర్థ మనే నిర్మల మైన నీడ కల థై; సు, మహత్‌, వర్గ, చతుష్క, పుష్ప, వితతిన్‌= 
మంచిగొప్పధర్మార్థకామమోక్షా లనే పురుషార్థచతుష్ట్రయం(నాలుగు) అనే పూవులసముదాయంతో; శోభిల్లి= (ప్రకాశించి; 
కృష్ణ+అర్జ్హున+ఉత్తమ, నానా, గుణ, కీర్తన, అర్థ ఫలము+ఐ= కృష్ణుడు, అర్జునుడు అనేవారియొక్క యోగ్యాలైన 
అనేకగుణాలప్రశంసవలని మేలు అనే(అందలికోరికలు అనే, ఉద్దేశముఅనే) పండ్లు కలదై; ద్వైపాయన+ఉద్యాన, జాత, 
మహాభారత, పారిజాతము= వ్యాసు డనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారతం అనే కల్పవృక్షం; ధాత్రీసుర, (ప్రార్హ్యము+ఐ= 
బ్రాహ్మణులకు (భూదేవతలకు) వేడదగిన దై; అమరున్‌= ఒప్పారుతుంటుంది. 


తాత్సర్యం: అనేక ఉపాఖ్యానాలు (కథలు) అనే కొమ్మలతో, ఒప్పి, వేదాలలోని అర్హ మనే నిర్మల మైన నీడ కలదై, 
మంచి గొప్ప నాల్గుపురుషార్థాలు అనే పూవులసముదాయంతో (ప్రకాశించి, కృష్ణార్జునుల యోగ్యాలైన వివిధసద్గుణాలను 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


కీర్తించటంవలని మేలు (ఉద్దేశం) అనే పండ్లు కలదై, వ్యాసు డనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారతేతిహాసం అనే 
కల్పవృక్షం (బ్రాహ్మణులకు ప్రార్థింపదగిన దై అలరారుతుంది. 


విశేషం: అలం: రూపకం. సుమహావర్గ- అనే పాఠాంతరం (గ్రహింపదగింది. స్వర్గంలోని పారిజాతం సురప్రార్థ్యం. మహాభారతం 
ధాత్రీసుర ప్రార్థ్యం, సర్వజన ప్రార్థ్య మనియే భావం. మహాభారతం పారిజాతం అనటంవలన సర్వపురుషార్థ విజ్ఞానఫల (ప్రదానం 
చేయగలదని తాత్పర్యం. (వివరాలకు చూడు: పీర్రిక్ర) 


వ. ఇట్టి మహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప శోబితంబు 
నుపద్వీపసంభృతం బయిన భువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు 
దత్తావధానుం డై సంవత్సరత్రయంబు నిర్మించి, దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచె6; 
బితృలోకంబున వక్కాణింప నసితుం డైన దేవలుం బనిచె; గరుడ గంధర్వయక్ష రాక్షసలోకంబులందు 
వక్కాణింప శుకుం బనిచె; నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె; మనుష్యలోకంబున 
జనమేజయునకు నక్కాణింప వైశంపాయనునిం బనిచె; నే నా వైశంపాయన మహామునివలన విని వచ్చితి( 
దొల్లి కృతత్రేతావసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్దంబులునుంబోలె ద్వాపరాంతంబునం 
బాండవధార్తరాషులకు మహాఘోరయుద్ధం బయ్యె; నందు. . 67 


ప్రతిపదార్థం: ఇట్టి= పైన పేర్కొనబడిన గుణాలు కల; మహత్‌, భారతంబున్‌= మహాభారత మనే (గ్రంథాన్ని; అనేక, విధ, 
పదార్హ, (ప్రపంచ, సంచితంబున్‌= పలువిధాలైన శబ్దాలయొక్కయు, అర్జాలయొక్కయు సముదాయంతో కూడినదానిని; ఉపపర్పు, 
మహత్‌, పర్వ+ఉపశోభితంబున్‌= మహాభారతంలో |ప్రధానపర్వాలు పదునెనిమిది ఉన్నవి. అవి మహాపర్వాలు. ప్రతిమహాపర్వంలోను 
కొన్ని ఉపపర్వాలు ఉన్నవి. వీటిసంఖ్య నూరు. అటువంటి ఉపపర్వాలతోను, మహాపర్వాలతోను ప్రకాళించేదానిని; ఉపద్వీప, 
మహత్‌, ద్వీప, సంభృతంబు+అయిన= చిన్నద్వీపాలతోను, పెద్దద్వీపాలతోను కూడిన (ద్వీప మంటే దీవి. నీటినడుమ గల 
భూభాగం); భువనంబు= జగత్తును; అజుండు= (బ్రహ్మదేవుడు; నిర్మించిన+అట్లు= తీర్చి దిద్దినవిధంగా; కృష్ణద్వైపాయనుండు= 
వ్యాసమహాముని; నిఖిల, లోక, హిత+అర్థంబు= సర్వలోకాల (ప్రజలు) మేలుకొరకు; దత్త+అవధానుండు+ఐ= ఈయబడిన 
ఏకాగ్రత కలవాడై (ఏకాగ్రతతో కూడినవాడై); సంవత్సర, (త్రయంబు= మూడేండ్లు; నిర్మించి= సృజించి (వ్రాసి); దానిన్‌= ఆ 
మహాభారతాన్ని; దేవలోకంబునందున్‌= దేవలోక మైన స్వర్గంలో; వక్కాణింపన్‌= చెప్పడానికి; నారదున్‌= నారదమునిని; 
పనిచెన్‌= పంపాడు; పితృలోకంబునన్‌= పితృదేవతలలోకంలో; వక్కాణింపన్‌= చెప్పటానికి; అసితుండు+అయిన= నల్లనివాడైన 
(అసితుడు అనే మారుపేరు కల); దేవలున్‌= దేవలుడు అనే మునిని; పనిచెన్‌; గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, లోకంబులందున్‌= 
గరుడుని యొక్కయు, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, రాక్షసులయొక్కయు లోకాలలో; వక్కాణింపన్‌= 
చెప్పటానికి; శుకున్‌= తన కుమారు డైన శుకమహర్షిని; పనిచెన్‌; నాగలోకంబునందున్‌= పాములలోకంలో (పాతాళలోకంలో); 
వక్కాణింపన్‌= చెప్పటానికి; సుమంతున్‌= సుమంతు డనే శిష్యుడిని; పనిచెన్‌; మనుష్యలోకంబునన్‌= మర్త్యలోకంలో; 
జనమేజయునకున్‌= పరీక్షిత్తుకుమారు డైన జనమేజయుడికి; వక్కాణింపన్‌= చెప్పటానికి; వైశంపాయనునిన్‌= వైశంపాయను 
డనే మరియొక శిష్యుడిని; పనిచెన్‌; ఏను= నేను; ఆ వైశంపాయన, మహా, మునివలనన్‌= ఆ వైశంపాయను డనే గొప్పమునినుండి; 
విని= మహాభారతకథను విని; వచ్చితిన్‌; తొల్లి= మున్ను; కృత, (త్రేతా+అవసానసమయంబులన్‌= కృతయుగముయొక్కయు, 
(త్రేతాయుగముయొక్కయు చివరికాలాలలో; దేవ+అసుర, రామ, రావణ, యుద్దంబులున్‌, పోలెన్‌= కృతయుగంచివర 
దేవతలకున్నూ రాక్షసులకున్నూ, (త్రేతాయుగంచివర రాముడికిన్నీ రావణుడికిన్నీ జరిగిన యుద్దాలవలె ((క్రమాలంకారం); 
ద్వాపర+అంతంబునన్‌= ద్వాపరయుగంచివర; పాండవ, ధార్తరాషులకున్‌= పాండురాజధృతరాష్ట్రకుమారులకు; మహత్‌, 
ఘోరయుద్దంబు= గొప్పభయంకర మైన యుద్దం; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆయుద్దంలో. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 55 


తాత్సర్యం: పైన పేర్కొనబడిన గుణాలు కల మహాభారత మనే (గ్రంథాన్ని పలురకాలైన శబ్బార్థ్జాలసముదాయంతో 
కూడినట్టిదిన్నీ, నూరుఉపపర్యాలతోనూ పదునెనిమిదిమహాపర్యాలతోనూ ప్రకాశించేదిన్నీ అయినదాన్ని, 
చిన్నద్వీపాలతోనూ, పెద్దద్వీపాలతోనూ కూడినజగత్తును బ్రహ్మ సృజించినట్టు కృష్ణద్వైపాయను డనే వ్యాసమహాముని 
సర్వలోకప్రజలమేలుకొరకు ఏకా(గ్రచిత్తు డై మూడుసంవత్సరాలు రచించాడు; ఆమహాభారతాన్ని స్వర్గలోకంలో 
చెప్పటానికి నారదమహామునిని, పితృదేవతాలోకంలో చెప్పటానికి అసితు డైన దేవలమునిని, గరుడగంధర్వ 
యక్షరాక్షసలోకాలలో చెప్పటానికి తనకుమారు డైన శుకమహర్షినీ, సర్పలోక మయిన పాతాళంలో చెప్పటానికి 
తనశిష్యు డైన సుమంతుడినీ, మానవలోకంలో పరీక్షిత్తుకుమారు డైన జనమేజయుడికి చెప్పటానికి వైశంపాయను 
డనే మరియొక శిష్యుడిని పంపాడు. నే నా వైశంపాయనమహామునివలన మహాభారతకథను విని వచ్చాను. పూర్వం 
కృతయుగాంతంలో దేవతలకూ రాక్షసులకూ, త్రేతాయుగాంతంలో రాముడికీ రావణుడికీ జరిగిన యుద్దాలవలె 
ద్యాపరయుగంచివర పాండవులకున్నూ కౌరవులకున్నూ మిక్కిలి భయంకర మైన యుద్దం జరిగింది. ఆ యుద్దంలో. 


విశేషం: మహాభారతాన్ని చెరకుగడతో పోలుస్తారు. చెరకుగడలో కనుపు లుంటాయి. పర్వమంటే కనుపు, (గంథభాగము. 
సముద్రంలో అనేకద్వీపా లుంటాయి. అందులో కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. మహాద్వీపాలు నాలు గని కొందరు. ఏడని 
కొందరు, తొమ్మి దని కొందరు, పదమూ డని కొందరు, పదునెనిమి దని కొందరు చెప్పుతారు. ఇవి పూవుచుట్టూ రేకు 
లున్నట్టు మేరుపర్వతంచుట్టూ ఉంటాయి. ద్వీపానికీ ద్వీపానికీ నడుమ సముద్రం ఉంటుంది. సాధారణంగా ద్వీపాలు ఏడని 
ప్రసిద్ది. అవి- జంబువు, ప్లక్షము, కుశము, (క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము అనేవి. వీటి నడుమ జంబూద్వీపం 
ఉంటుం దనీ, దానిలోనే భరతఖండం ఉన్నదనీ చెప్పుతారు. గరుడుడు పక్షులరాజు. గరుడులు అనే దేవయోనివిశేషాలుకూడ 
ఉన్నట్టు కనబడుతున్నది. గంధర్వయక్షులు దేవయోనివిశేషాలు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు- అనేవారు 
వ్యాసుడి నలుగురుశిష్యులు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగా లని యుగాలు నాలుగు. ఇందులో వ్యాసుడి జయకావ్యం 
మహాభారతంగా రూపొందిన దశలు పేర్కొనబడ్డాయి. అలం: ఉపమ. 


తరలము. 


పదిదినంబులు భీష్మం డాహవభారకుండు, గురుండు పం 

చదివసంబులు, గర్జుండున్‌ దివసద్వయంబు, దినార్థమం 

దుదితతేజుండు శల్యుం డత్యధికోగ్రవీరగదారణం 

బది దినార్ధము గాంగ నిట్లు మహాభయంకరవృత్తితోన్‌. 68 


ప్రతిపదార్థం: భీష్ముడు; పది, దినంబులు= పదిరోజులు; ఆహవభారకుండు= యుద్దంయొక్క భారాన్ని వహించేవాడు 
(సేనానాథుడు); గురుండు= (ద్రోణుడు; పంచ, దివసంబులు= ఐదురోజులు; (సేనానాయకుడు); కర్టుడున్‌= కర్టుడుకూడ; 
దివసద్వయంబు= రెండురోజులు; ఉదిత, తేజుండు= ఉన్నతమైన పరాక్రమం కలవాడు; శల్యుండు= మాద్రిసోదరు డైన 
మధద్రరాజు; దిన+అర్హమందున్‌= రోజులోనిసగంభాగంలో (అంటే మధ్యాహ్నం వరకు); అతి+అధిక+ఉ(గ్ర, వీర, గదారణంబు+అది= 
కడుంగడు భయంకర మైన వీరరసంతో కూడిన (భీమదుర్యోధను లనే వీరులయొక్క) గదలతో చేయబడినయుద్దం; 
దిన+అర్హము కాంగన్‌= రోజులో సగంభాగం (అంటే మధ్యాహ్నంనుండి సూర్యాస్తమయంలోగా) ఇట్టు= ఈవిధంగా; 
మహత్‌+భయంకరవృత్తితోన్‌= మిక్కిలి భయాన్ని కలిగించే వ్యాపారంతో. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పదునెనిమిదిరోజులు జరిగిన కురుక్షేత్రసంగ్రామంలో పదిరోజులు భీష్ముడు సేనానాయకుడుగా ఉన్నాడు. 
గురు డైన ద్రోణుడు ఐదురోజులు సేనానాయకుడుగా ఉన్నాడు. కర్గుడు రెండురోజులున్నూ, దినంలో సగంభాగం 
అధికమైన పరాక్రమం గల శల్యుడున్నూ సేనానాయకులుగా ఉన్నారు. మిక్కిలి భయంకరమైన వీరుల(భీమదుర్యోధనుల) 
గదాయుద్దం మిగిలిన సగందినంలో జరిగింది. ఈ విధంగా మిక్కిలి భయంకరమైన మానసికవ్యాపారంతో. 


విశేషం: ఈ పద్యంతరువాత “పదిదినము లైదుప్రొద్దులు. బదపడి రెన్నాళ్ళు నొక్కపగలున్‌రేయున్‌, మదమున రణ 
మొనరించిరి, నదిసుత గురుకర్లశల్యనాగపురీశులొ' అనే కందపద్యం కనబడుతుంది. ఇది (ప్రక్షిప్ర మని పలువురు భావిస్తున్నారు. 
ఈతరలవృత్తంలోని భావమే ఈ పద్యంలో ఉండటంచేత అది లేకపోవటంవలన కథకు బాధ లేదు. తరల మనేవృత్తం 
అతిధృతిచ్చందంలో పుట్టింది. ప్రతిపాదంలోనూ వరుసగా- న, భ, ర, స, జ, జ, గ- అనే గణా లుంటాయి. 12వ అక్షరంతో 
యతిమైత్రి. 


శా. ఏడక్షౌహిణు లెన్న( బాండవబలం; బేకాదశాక్షౌహిణుల్‌ 
రూఢిం గౌరవసైన్య; మీ యుభయమున్‌ రోషాహతాన్యోన్య మై 
యీడంబోవక వీ(క మై బొడువంగా నేపారు ఘోరాజి న 
ల్లాడెన్‌ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్‌. 69 


ప్రతిపదార్థం: ఎన్నన్‌= గణింపగా; పాండవ, బలంబు= పాండవులసేన; ఏడు+అక్షాహిణులు= ఏడు అక్షాహిణులు; 
కౌరవసైన్యము= కౌరవులసేన, రూఢిన్‌= (రూడిన్‌పాఠాంతరం) (ప్రసిద్దితో; ఏకాదశ+అక్షౌహిణుల్‌= పదకొండు అక్షాహిణులు; 
ఈ, ఉభయమున్‌= ఈరెండుసేనలును; రోష+ఆహత+అన్యోన్యము+ఐ= కోపంచేత కొట్టబడిన (చంపబడిన) ఒండొరులను 
కలిగినవై; -ఈడన్‌+పోవక= వెనుదీయక; వీ(కమైన్‌= ఉత్సాహంతో; పొడువంగాన్‌= పోరాడగా; ఏపు+ఆరు= అతిశయించు, 
విజృంభించు, ఘోర+ఆజిన్‌= భయంకర మైన యుద్దంలో; శమంత, పంచకమునందున్‌= శమంతపంచక మనే(ప్రదేశంలో; 
అష్టాదశ, అహంబులున్‌= పదునెనిమిది రోజులును; ధా(త్రి= భూమి; అల్హాడెన్‌= చలించింది. 


తాత్సర్యం: పాండవసేనసంఖ్య ఏడక్షాహిణులు, కారవసేనసంఖ్య పదకొండక్షాహిణులు. ఈరెండుసేనలున్నూ 
తీవ్రకోపంతో ఇరువైపుల నున్న రథగజాదులను, వీరులను చంపుకొంటూ వెనుదీయక పరాక్రమంతో పోరాడగా, 
అతిశయించిన భయంకరయుద్దంచేత పదునెనిమిది రోజులు శమంతపంచక మనేప్రదేశంలో భూమి కంపించిపోయింది. 


విశేషం: శమంతపంచకానికి ఆ పేరు ఎట్టు వచ్చిందో డెబ్బెతొమ్మిదవ వచనంలో చెప్పబడింది. కొన్ని వ్రాతప్రతులలో 
'అక్షోహిణి' అనేరూపం ఉన్నది. 
వ. ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయనమహాముని విరచితం బై ప్రవర్తిల్లుచుండు. 70 


~~ వాలి 


ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి; మహత్‌+భారతంబు= మహాభారత (గ్రంథం; కృష్ణద్వైపాయన, మహత్‌, ముని, విరచితంబు+ఐ= 
వ్యాసమహామునిచేత రచింపబడిన దై; (ప్రవర్తిల్లుచున్‌+ఉండున్‌= ఒప్పుతూ ఉంటుంది. 


తాత్సర్యం: ఇటువంటి మహాభారత మనే గ్రంథం వ్యాసమహామునిచేత రచింపబడి ఒప్పారుతూ ఉన్నది. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 57 


(ఈక 


ఇమ్మహాభారతం బిమ్ములం బాయక । విహితావధాను లై వినుచునుండు 
వారికి విపుల ధర్మారంభసంసిద్ది । యగు బరమార్దంబ యశ్రమమున 

వేదముల్‌ నాలుగు నాదిపురాణముల్‌ 1 పదునెనిమిదియు. దత్త్రమితధర్మ 
శాస్తంబులును మోక్షశాస్త్రతత్త్వంబులు । నెజింగిన ఫల మగు, నెల్లప్రొద్దు 


ఆ. దానములను బహువిధక్రతుహుతజప । బ్రహ్మ్యచర్యములను బడయంబదిన 
పుణ్యఫలము బడయంబోలు, నశేషపా । పక్షయంబు నగు, శుభంబు. బెరుంగు. 71 


ప్రతిపదార్థం: -ఈ+మహత్‌, భారతంబు= ఈమహాభారతాన్ని, ఇమ్ములన్‌= సుఖంగా, ఆమూలంగా; పాయక= విడువక, 
విహిత+అవధానులు+ఐ= విధింపబడిన ఏకా(గ్రత కలవా రై, వినుచుండువారికిన్‌= వింటూ ఉండే జనులకు; విపుల, ధర్మ+ఆరంభ, 
సంసిద్ది= విస్తార మైన ధర్మంతో కూడిన ప్రయత్నాలలాభం; అగున్‌= కలుగుతుంది; పరమార్ధంబు+అ= తథ్యంగా; అ(శ్రమమునన్‌= 
(శ్రమలేకుండ; వేదముల్‌, నాలుగున్‌= బుగ్యజుస్పామాథర్వవేదాలు నాలుగున్నూ; ఆది, పురాణముల్‌, పది+ఎనిమిదియున్‌= 
ప్రధానాలైన పదునెనిమిది పురాణాలున్నూ; తద్‌, (ప్రమిత, ధర్మ, శాస్తంబులును= వాటిచే తెలిసికొనబడు ధర్మాన్ని బోధించే 
శాస్త్రాలను; మోక్ష శా(స్తతత్తంబులు= మోక్షమార్గాన్ని సూచించే శాస్త్రాల యధథార్థస్వ రూపాలను; ఎటి(గిన= తెలిసికొనిన; 
ఫలము= లాభం; అగున్‌= కలుగును; ఎల్ల, (ప్రొద్దున్‌= సర్వకాలాలలో; దానములనున్‌= దానాలచేతనూ; బహు, విధ, (క్రతు, 
హుత, జప, (బ్రహ్మచర్యములను= పలువిధా లైన యజ్ఞాలలో చేయబడిన హోమాలచేతనూ, జపాలచేతనూ; 
(బ్రహ్మచర్య(వ్రతంచేతనూ, పడయన్‌+పడిన= పొందబడిన; పుణ్య, ఫలమున్‌= పుణ్యముయొక్కలాభం; పడయన్‌, పోలున్‌= 
పొందశక్య మౌతుంది; అశేష పాప, క్షయంబున్‌= సర్వపాపాలయొక్క నాశంకూడ; అగున్‌= జరుగుతుంది; శుభంబున్‌= 
శుభంకూడ; పెరుంగున్‌= అభివృద్ది జాతుంది, వర్దిల్చుతుంది. 


తాత్సర్యం: ఈ మహాభారతాన్ని సమగ్రంగా (స్పష్టంగా) విడువక ఏకాగ్రచిత్తు లై వింటూ ఉండే జనులకు అధిక 
మైన ధర్మకార్యాలలాభం కలుగుతుంది; తథ్యంగా (శ్రమలేకుండ నాలుగువేదాలున్నూ, ప్రధాన మైన పదునెనిమిది 
పురాణాలున్నూ, వాటిచేత నిరూపింపబడిన ధర్మాన్ని బోధించే శాస్తాలున్నూ, మోక్షమార్గాన్ని తెలిపే శాస్త్రాల 
యథార్థ స్వరూపాన్నీ తెలిసికొన్న ఫలం కలుగుతుంది; ఎల్లకాలాలలో చేయబడిన దానాలచేతను, వివిధ యజ్ఞాలలో 
చేయబడిన హోమాలచేతను, జపాలచేతను, బ్రహ్మచర్య (వ్రతంచేతను పొందబడిన పుణ్యం యొక్క లాభం 
పొందశక్యమౌతుంది. సకల పాపాల నాశనం జరుగుతుంది; శుభం వర్హిల్లుతుంది. 


విశేషం: ఈ పద్యంలో మహాభారతాన్ని (శ్రద్దతో వినేవారికి కలిగే లాభాలన్నీ చెప్పబడినవి. దీనివలన దాని మహత్యం 
వ్యక్తమౌతుంది. బ్రహ్మ, పద్మ, వష్టు శివ, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్యత్‌, (బ్రహ్మ వైవర్త లింగ, వరాహ, 
స్కంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, (బ్రహ్మాండ పురాణా లనే మహాపురాణాలు పదునెనిమిది. సర్గము, 'ప్రతిసర్గము, 
వంశము, మన్వంతరము, వంశాను చరితము అనేవి పురాణంలో ఉండే పంచలక్షణాలు. 


ఉ. సాత్యవతేయ విష్ణుపద సంభవ మై, విబుధేశ్వరాబ్ధి సం 
గత్యుపశోభితం బయి, జగద్విదితం బగు భారతీయ భా 
రత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్యసంపదు 
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్‌. 72 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ పద్యంలో నన్నయ మహాభారతాన్ని ఆకాశగంగగా వర్లిస్తూ శ్లిష్టరూపకం చేశాడు. కాబట్టి విశేషణాలను 
భారతపరంగానూ, గంగాపరంగానూ అన్వయించుకోవాలి. సాత్యవతేయ, విష్ణు పద, సంభవము+ఐ= సత్యవతీపుత్రుడైన 
వ్యాసుడనే నారాయణుడియొక్కవాక్కు(పదాల)నుండి(భారతార్థం), పాదంనుండి(గంగార్భం)పుట్టినద్దైె; లేదా వ్యాసుడనే 
ఆకాశం(విష్ణుపదం)నుంచి పుట్టినదై; విబుధ+-ఈశ్వర+అబ్బి, సంగతి+ఉపశోభితంబు+అయి= (భారతపరంగా) పండిత శ్రేష్ట 
లనే సాగరముయొక్క స్నేహ మనే సంగమంచేత ప్రకాళశించినట్టిదై; లేదా పండితరాజులనే దేవేంద్రులు అనే సాగరంయొక్క 
స్నేహసంగమంచేత ప్రకాశించినట్టిదై; లేదా (గంగపరంగా) దేవతలరాజైన ఇంద్రుడికి సంబంధించిన(తూర్పు) సము(ద్రంయొక్క 
సంగమంచేత ప్రకాళించినట్టిదై; జగత్‌+విదితంబు+అగు= విశ్వానికంతటికి తెలియబడినట్టిదగుతున్న; భారతీయ, భారతీ+ 
అమర+ఆపగా+ఓఫుము= మహాభారతముయొక్క వాక్‌స్వరూపం(సరస్వతి) అనే దేవనదీ(గంగా) ప్రవాహాన్ని; వినినన్‌, 
కొనియాడినన్‌= చెప్పగా వినినప్పటికినీ, స్వయంగా (ప్రశంసచేసినప్పటికినీ; ఎల్లవారికిన్‌= సర్వ(ప్రజలకును; నిర్‌+అంతర, 
సంతత, పుణ్య, సంపద్‌+ఉన్నతి+అభివృద్ది, చేయున్‌= ఎల్లప్పుడును విస్తారమైన సుకృతరూపమైన వైభవాతిశయముయొక్క 
సమృద్ధిని కలిగిస్తుంది. 


తాత్సర్యం: సత్యవతీ(యోజనగంధి)పుత్రుడైన వ్యాసుడనే నారాయణుడియొక్క వాక్కునుండి, పాదంనుంచి పుట్టినదై; 
లేదా వ్యాసుడనే ఆకాశంనుండి పుట్టినదై; పండిత శ్రేష్టు(రాజు)లనే సాగరముయొక్క స్నేహమనే సంగమం(కలయికుచే 
శోభింపబడినట్టిదై; లేదా, పండితరాజులనే దేవేంద్రులు అనే సముద్రంయొక్క స్నేహసంగమంచేత శోభింపబడినట్టిదై; 
లేదా, దేవతలరాజైన ఇంద్రుడికి సంబంధించిన(తూర్పుదిక్కునందలి) సము[ద్రముయొక్క స్నేహసంగమంచేత 
శోభింపబడినట్టిదై; విశ్యానికంతటికిని తెలియబడిన దయిన మహాభారతముయొక్క వాక్‌స్వరూపం(సరస్వతి) అనే 
దేవనది(ఆకాశగంగ)యొక్క (ప్రవాహాన్ని(పౌరాణి కులుచెప్పగా) వినినప్పటికిన్నీ, (స్వయంగా ఇతరులతో) 
ప్రశంసచేసినప్పటికిన్నీ, సర్వప్రజలకు ఎల్లప్పుడును, విస్తారమైన పుణ్యసంపదయొక్క అతిశయమైన అభివృద్దిని 
(భారతవాక్కు అనే గంగ) కలిగిస్తుంది. 


నిశేషం: అలం: శ్రివ్చరూవకం. ఇటువంటి అలంకారనంకర[ప్రయోగాన్ని (వ్రబంధకవులు విరివిగా చేశారు. 
'నానారుచిరార్హసూక్తినిధిత్వానికి” ఈపద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చును. సూక్తులు అంటే కేవలం నీతులు సుభాషితాలు 
అనిమా(త్రమే అర్థం కాదు, అనేకవిధాలుగా రుచిరాలైన అర్థాలను ఇచ్చే మంచిమాటల, అలంకృతవాక్కులకూర్పు అనికూడ 
అర్థంచేసికొనాలి. విబుధేశ్వరాబ్ది(తూర్పుసము[ద్రముయొక్క)సంగతిని భారతమనే గంగకు ముడిపెట్టటంలో జౌచిత్యం ఉన్నది. 
రాజరాజనరేం(ద్రుడి రాజ్యం తూర్పునము(ద్రంచేత చుట్టబడినట్టిది కావున “భారత' గంగావ్యాప్తిని(నన్నయరాజరాజుల) 
వేంగీదేశంవరకూ సూచించటం సమంజనంగా ఉన్నది. అదీకాక గంగానది(లేదా దక్షిణగంగ అయిన గోదావరి) 
తూర్పుసము(ద్రంలోనేకదా కలిసేది. రాజరాజనరేంద్రుడే భారతాన్ని (ప్రస్తావించి దానిరచనకు నన్నయను పురికొల్పటం, 
భారతవంశీయులు, తనవంశీయులని చెప్పుకోవటం-ఇవన్నీ తూర్పుసము(ద్రంతోడి 'భారతగంగాసంగతి'కి విషయాలే. 'సాత్యవతేయ 
విష్ణుపదసంభవమై' అనేమాటలో సత్యవంతమైన, సర్వవ్యాపకమైన(విష్ట్ర) వాక్‌స్వరూపంనుండి పుట్టిందనే అర్జాన్నికూడ 
సంభావించవచ్చును. అట్లే 'భారతీయభారతి' అనేచోట 'భారతదేశవాజ్మయస్వరూపం” అనే అర్జాన్నికూడ భావించవచ్చును. 
భారతీయభారతిని గంగాప్రవాహంతో రూపకంచేయటంవలన భారతసాహిత్య పావిత్యం, మహిమ (ప్రకటితా లౌతున్నాయి. 
ఇటువంటి నానార్జాలుకల పద్యాలను నన్నయ చాలాఅరుదుగా మా(తమే రచించాడు. శబ్దంయొక్కశక్తి ఇట్లా ఉంటుందని 
చూపటానికే నన్నయ అక్కడక్కడా ఇట్టాంటి రచనను చేశాడని (గ్రహించాలి. 


వ. అనిన విని శౌనకాది మహామునులుశ్రీ మహాభారత కథా శ్రవణ కుతూహల పరు లయి యక్కథకున కిట్లనిరి. 73 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 59 
ప్రతిపదార్థం: అనినన్‌= సౌతి అట్టా చెప్పగా; విని; శౌనక+ఆది, మహత్‌, మునులు= శౌనకుడు మొదలైన గొప్పమునులు; 


శ్రీ, మహత్‌, భారత, కథా, (శ్రవణ, కుతూహల పరులు+అయి= శోభాయుక్త మైన మహాభారతంలోని కథ యొక్క వినటంలోని 
ఉత్సాహంలో ఆసక్తు లై; ఆ+కథకునకున్‌= కథ చెప్పే ఆ సౌతికి; ఇట్లు= ఈ విధంగా; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: అని సౌతి చెప్పగా విని శౌనకుడు మొదలైన గొప్పమునులు మహాభారతంలోని కథను వినటంలో 
ఉత్సాహం కలవా రై కథకు డైన ఆ సౌతితో ఇట్లా అన్నారు. 


శమంతపంచ కాక్షౌహిణీ సంఖ్యా కథనము (సం.1-2-1) 


మ. అనఘా! మున్ను శమంతపంచకము నయ్యక్షౌహిణీ సంఖ్యయున్‌ 
వినగా మా కెటి(గించి భారత కథావిర్జూతికిం గారణం 
బును దద్దారత విస్తరోక్తి విభవంబుం బాండవాడంబరం 
బును భీష్మాదికురు ప్రవీర చరితంబుం జెప్పు ముద్యన్మతిన్‌. 74 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! సౌతీ!; మున్ను= ముందు, శమంత, పంచకమున్‌= శమంతపంచక మనే ప్రదేశాన్ని 
గూర్చియున్నూ; ఆ+అక్షాహిణీ, సంఖ్యయున్‌= (ప్రసిద్దమైన అక్షైహిణిలో ఎన్నెన్ని రథగజాదు లుంటాయో ఆ లెక్కయున్నూ; 
వినంగాన్‌= వినేటట్లుగా; మాకున్‌; ఎజి.గించి= తెలిపి; భారత, కథా+ఆవిర్బూతికిన్‌= భారతంలోని కథ పుట్టటానికి; కారణంబును= 
హేతువును; తద్‌, భారత, విస్తర+ఉక్తి, విభవంబున్‌= ఆ భారతంలోని విరివితో కూడిన పల్కుల వైభవమున్నూ, 
పాండవ+ఆడంబరంబును= పాండు కుమారుల విజృంభణమున్నూ, కోపమును; భీష్మ+ఆది, కురు, ప్రవీర= భీష్ముడు 
మొదలైన కురువంశంలోని గొప్పవీరుల చరిత్ర (కథ) యున్నూ; ఉద్యత్‌+మతిన్‌= (ఉదయిస్తున్న) (ప్రకాశిస్తున్న బుద్దితో; 
చెప్పుము. 


తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ రౌమహర్షణీ! ముందుగా మాకు శమంతక పంచక మంటే ఏమిటో, అక్షౌహిణి 
అనే సేనావిభాగంలో రథగజాదులు ఎన్నెన్ని ఉంటాయో (ఏయే పక్షాన ఎన్నెన్ని అక్షాహిణులు పోరాడెనో) ఆ 
సంఖ్యయున్నూ స్పష్టంగా తెలిపి, మహాభారతంలోని కథయొక్క పుట్టుకకు కారణమున్నూ, ఆ భారతంలోని 
విస్పతితో కూడిన పల్కుల వైభవమున్నూ, పాండవుల విజ్బంభణాన్నీ, భీష్ముడు మొద లైన కురువంశంలోని 
గొప్పవీరుల ఉదంతాన్ని ప్రకాశించే బుద్దితో చెప్పుము. 


క. అనిన విని రోమహర్షణ । తనయుం డమ్మునుల కతిముదంబున వినయా 
వనతు( డయి గురుల దనహృ । ద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్‌। 75 


ప్రతిపదార్థం: అనినన్‌=శౌనకాదిమునులు అట్టా అడుగగా; విని రోమహర్షణ, తనయుండు= రోమహర్షణు డనే సూతుడి 
కుమారుడు, ఉ(గశ్రవుడు; ఆ+మునులకున్‌= ఆ శౌనకాది మునులకు; అతి, ముదంబునన్‌= అధికమైన సంతోషంతో; 
వినయ+అవనతు(డు+అయి= వినయంతో వంగి నమస్కరించినవా డై; గురులన్‌= తండ్రి, వ్యాసుడు మొదలైన గురువులను; 
తన, హృద్‌, వనజంబునన్‌= పద్మం వంటి చిత్తంలో; నిలిపి= ఉంచి (స్మరించి); వాక్‌, గణపతులన్‌= సరస్వతిని, వినాయకుడిని; 
కొలిచి= సేవించి. 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శౌనకాదిమునులు అట్లా అడుగగా విని రోమహర్షణుడికుమారు డైన సౌతి ఆమునులకు మిక్కిలి 
సంతోషంతో వినయంగా మొక్కి, వ్యాసాదిగురువులను (పెద్దలను) తనచిత్తపద్మంలో (మనస్సులో) స్మరించి, వాగ్దేవి 
యైన సరస్వతిని, విఘ్నవినాశకు డైన వినాయకుడిని భజించినాడు. 


విశేషం: సాతి భారతేతిహాసాన్ని చెప్పబోతున్నాడు కాబట్టి గురువులను స్మరించి, సరస్వతిని, వినాయకుడిని భజించాడు. 
మునులకు (మైక్కటం ఆతడి వినయాన్ని సూచిస్తుంది. 


ఉ. ఇంబుగ సర్వలోకజను లెవ్వనియేని ముఖ్యామృతాంశుబిం 
బంబున నుద్దవం బయిన భారతవాగమృతంబు కర్ణరం 
ధ్రం బను నంజలిం దవిలి త్రావుదు రట్టి మునీంద్రలోకవం 
ద్యుం బరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్‌. 76 


ప్రతిపదార్థం: ఇంబుగన్‌= ఒప్పుగ (ఇమ్ముగ రూపాంతరం); సర్వ, లోక, జనులు= అన్ని లోకాలందలి (ప్రజలును; ఎవ్వని, 
ఏని= ఏవ్యాసునియొక్క; ముఖ+ (అమృత+అంశు) అమృతాంశు, బింబంబునన్‌= ముఖ మనే (అమృతమయ కిరణాలు 
గల) చంద్రుని యొక్క మండలంలో; ఉద్భవంబు+అయిన= పుట్టిన; భారత, వాక్‌+అమృతంబు= భారతంలోని వాక్కులు 
అనే అమృతాన్ని; కర్ణ రంధ్రంబు+అను= చెవిలోని బిలం (కన్నం) అనెడి; అంజలిన్‌= దోసిలితో; తవిలి= ఆసక్తులై; 
త్రావుదురు= (త్రాగుదురో; అట్టి= అటువంటి; ముని+ఇం|ద్ర, లోక, వంద్యున్‌= మునీశ్వరుల సముదాయాలకు నమస్కరింప 
దగిన వాడిని; పరమున్‌= శ్రేష్టుని; పరాశరసుతున్‌= పరాశరకుమారు డైన వ్యాసుడిని; కరంబున్‌= మిక్కిలి; భక్తితోన్‌, 
ప్రణమిల్లి= నమస్కరించి. 


తాత్సర్యం: సమస్తలోకంలోని జనులును ఒప్పుగా ఏవ్యాసమునీంద్రుని ముఖ మనే చంద్రబింబంనుండి పుట్టిన 
భారతవాక్కు లనే అమృతాన్ని చెవులరం(ధ్రా లనెడి దోసిళ్ళతో ఆసక్తులై త్రాగుతారో అట్టి మునీశ్వర సముదాయాలకు 
నమస్కరింప దగిన వాడున్నూ శ్రేష్టుడున్నూ పరాశరుడి కుమారుడున్నూ అయిన వ్యాసుడికి మిక్కిలి నమస్కరించి, 


విశేషం: అలం: రూపకం; ఈపద్యం యత్తదర్హకాలతో (ఎవని-అట్టి) కూడి సంస్కృత వాక్యయోజనను సూచిస్తున్నది. 
యదర్ధకం తరువాత 'ఏని” అనేది నన్నయరచనలో కనిపిస్తుంది. 


వ. అమ్మును లడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగా( జెప్పందొడంగి. 77 


ప్రతిపదార్థం: ఆ మునులు= ఆ శౌనకాది మునులు; అడిగిన; కథ= భారతకథను; యథా, (క్రమంబునన్‌= [క్రమాన్ని 
అతిక్రమించకుండ; స, విస్తరంబుగాన్‌= విసృృతితో కూడ (వివరంగా); చెప్పన్‌, తొడంగెన్‌= సౌతి చెప్పటానికి ఆరంభించాడు. 


తాత్సర్యం: శౌనకాదిమునులు తనను చెప్పు మని అడిగిన భారతకథను సాతి వరుస తప్పకుండ చెప్పటానికి 
ఆరంభించాడు. 


శా. _ త్రేతాద్వాపర సంధి నుద్దత మదాంధీభూత విద్వేషిజీ 
మూతోగ్రశ్వసనుండు రాము. డలుకన్‌ ముయ్యేడుమాటుల్‌ రణ 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 61 


ప్రీతిన్‌ వైరిధరాతలేశ్వరుల6 జంపెం బల్వురన్‌ దీర్ణని 
ర్చాత క్రూరకుఠారలూన నిఖిలక్షత్రోరుకాంతారు. డై. 78 


ప్రతిపదార్థం: త్రేతా, ద్వాపర, సంధిన్‌= త్రేతా ద్వాపరయుగాల మధ్యకాలంలో; ఉద్దత, మద+అంధీభూత, విద్వేషి జీమూత+ఉగగ్ర, 

శృసనుండు= అధిక మైన గర్వంచేత గ్రుడ్డివా రైన (మిక్కిలి మదించిన) శత్రువు లనే మేఘాలకు భయంకర మైన వాయు 

వగు; రాముండు= పరశురాముడు; అలుకన్‌= కోపంతో; మూండు, ఏడు, మాణుల్‌= ఇరువది యొక్కసార్టు; రణట్రీతిన్‌= 

యుద్దమునందలి ప్రీతితో; వైరి, ధరాతల+-ఈశ్వరులన్‌= శత్రురాజులను; పల్వురన్‌= పెక్కుమందిని; దీర్హనిర్దాత, (క్రూర, 
ఠా యూ యమ యి 

కుఠార, లూన, నిఖిల, క్షత్ర+ఉరు, కాంతారుండు+ఐ= పొడవైన, వజ్రంవలె కఠిన మైన గొడ్డలిచేత చంపబడిన సర్వక్షత్రియు 

లనే గొప్ప అడవి కలవాడై; చంపెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: త్రేతాద్వాపరయుగాల మధ్యకాలంలో మిక్కిలి మదించిన శత్రువులనే మేఘాలకు, భయంకరవాయు 
వైన పరశురాముడు యుద్దమందలి ప్రీతిచేత ఇరువది యొక్క పర్యాయాలు పొడవైన వజ్రంవలె కఠిన మైన 
గొడ్డలిచేత ఖండింపబడిన సర్వక్షత్రియవంశ మునే పెద్ద అడవి కలవా డై శత్రురాజులను పెక్కుమందిని చంపాడు. 


విశేషం: అలం: రూపకం. శత్రువులు మదాంధీభూతులైనందువలన వధ్యులైనారని వస్తుధ్వని. 


వ. అప్పరశురాముండు నిజనిశిత కుఠారధారా విదళిత సకల క్షత్రరుధిరాపూర్ణంబులుగా నేను మడుంగులు 
గావించి తద్రుధిరజలంబులC బితృతర్పణంబు సేసి తత్పితృగణప్రార్థన నుపశమితక్రోధుం డయ్యె; దాననచేసి 
తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంబునా( బరంగె; మటి యక్షౌహిణీసంఖ్య వినుండు. 79 


ప్రతిపదార్థం: ఆ+పరశురాముండు; నిజ, నిశిత, కుఠార, ధారా, విదళిత, సకల క్షత్ర రుధిర+ఆపూర్షంబులుగాన్‌= తన 
వాడి యైన గొడ్డలి వాదరచే ఖండింపబడిన సర్వక్షత్రియుల నెత్తురుచేత పూర్తిగా నిండినవి అయ్యేటట్టుగా, ఏను=ఐదు; 
మడుంగులు= కొలకులు ((హ్రదాలు); కావించి= చేసి; తద్‌, రుధిర, జలంబులన్‌= ఆ రక్త మనే నీళ్ళతో; పితృ, తర్పణంబు= 
పితృ దేవతల తృప్తి; చేసి; తద్‌, పితృ గణ, ప్రార్థనన్‌= ఆ పితృదేవతల వేడుకోలుచేత; ఉపశమిత, (క్రోధుండు= శాంతించిన 
కోపం కలవాడు; అయ్యెన్‌; దానన్‌+అ, చేసి= అట్లా చేయటం చేతనే; తద్‌, సమీప, ప్రదేశంబు= అతడు అట్లా క్షత్రియుల 
నెత్తురుచేత ఐదు మడుగులు కావించి దానిచే పితృతర్చణం చేసిన చోటికి చెంత నున్న స్థలం; శమంత, పంచకంబు= 
శమంత పంచకం; నాన్‌= అనగా; పరలౌన్‌= ఒప్పెను; మటీ= ఇంక; అక్షౌహిణీ, సంఖ్య= అక్షౌహిణి అనే సేనాభాగంలోని రథ 
గజాదులలెక్క; వినుండు. 


తాత్సర్యం: ఆ పరశురాముడు తనవాడి యైన గొడ్డలి వాదరచేత ఛేదింపబడిన సర్వక్షత్రియుల రక్తంచేత పూర్తిగా 
నిండేటట్టుగా ఐదు హ్రదాలను ఏర్పరచి, ఆ రక్త మనే నీళ్ళతో తన పితృదేవతలకు తృప్తికావించి, ఆ పితృదేవతల 
వేడుకోలుచేత శాంతించిన కోపం కలవా డైనాడు. ఆ కారణంచేత ఆ చోటికి చెంత నున్న స్థలం శమంత పంచకం 
అనే పేరుతో ఒప్పారింది. ఇంక మీ రడిగిన అక్షౌహిణి అనే సేనావిభాగంలోని రథగజాదుల లెక్క చెప్పుతాను. 
ఆలకించండి. 


సీ, వరరథ మొక్కండు వారణ మొక్కండు । తురగముల్‌ మూండు కాల్వురును నేవు 


రను సంఖ్య గల యది యగు. బత్తి, యది త్రిగు । ఇం బైన సేనాముఖంబు, దీని 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడు€ గగు । గణము, తద్గణము త్రిగుణిత మైన 
వాహిని యగు, దాని వడి మూట గుణియింప. | బృతన నాం బర6ంగుం దత్‌పృతన మూట 


ఆ. గుణిత మైనం జము వగున్‌, మణ్‌ దాని ము । మృడు. గనీకినీ సమాఖ్య నొనరు, 
నదియు. బదిమడుంగు లైన నక్షౌహిణి ।; యౌ నిరంతర ప్రమాను సంఖ్య. 80 


ప్రతిపదార్థం: వర, రథము= శ్రేష్టమైన రథం; ఒక్కండు= ఒకటి; వారణము= ఏనుగు; ఒక్కండు= ఒకటి; తురగముల్‌= 
గుర్రాలు; మూండు; కాల్వురునున్‌= పదాతులు (కాలిబంట్లు); ఏవురు= ఐదుగురు; అను; సంఖ్య=లెక్క; కల+అది= కలది 
(సేనావిభాగం) పత్తి; అగున్‌= పత్తి అనేది జొతుంది; అది= ఆ పత్తి; త్రిగుణంబు+ఐనన్‌= మూడు రెట్టైన (మూడు రథాలు, 
మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, 15 మంది కాలిబంట్లు అయితే); సేనాముఖంబు= సేనాముఖ మనబడుతుంది; దీని= 
సేనాముఖం యొక్క; త్రిగుణంబు= మూడురెట్టు; (9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాల్వురు కలది); 
గుల్మంబు= గుల్మ మనే సేనావిభాగం; దీని= గుల్మం యొక్క; మూండు+మడుంగు= మూడురెట్టు; (27 రథాలు, 27ఏనుగులు, 
81 గు[ర్రాలు, 135 మంది కాల్వురు)/గణము= గణ మనే సేనావిభాగం; అగు; తద్‌, గణము= ఆ గణం; త్రి, గుణితము= 
మూడుచే గుణింపబడింది (81 రథాలు, 81 ఏనుగులు, 243 గుర్రాలు, 405 మంది కాల్వురు); ఐన: వాహిని= వాహిని 
అనే సేనావిభాగం: అగున్‌; దాని= వాహినిని; వడిన్‌= వేగంతో; (లేక బలంతో); మూంటన్‌= మూడుతో; గుణియింపన్‌= 
గుణింపగా (243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాల్వురు); పృతన, నాన్‌= పృతన అనే సేనావిభాగ 
మనగా; పరంగున్‌= ఒప్పును; తద్‌, పృతన= ఆ పృతన; మూ(టన్‌= మూడుతో; గుణితము+ఐనన్‌= గుణింపబడితే (729 
రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాల్వురు); చమువు= చమువు అనే సేనావిభాగం; అగున్‌; మటి= 
ఇంక; దాని=ఆచమువు యొక్క; మూండు+మడుంగు= మూడురెట్లు; అనీకినీ, సమాఖ్యన్‌= అనీకిని అనే పేరుతో; ఒనరున్‌= 
ఒప్పుతుంది (2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10935 కాల్వురు); అదియున్‌= ఆ అనీకిని కూడ; పది, 
మడుంగులు, ఐనన్‌= పదిరెట్లు అయితే (21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 కాల్వురు); 
నిరంతర, ప్రమా, అను, సంఖ్య=దట్ట మైన లెక్కను (యథార్ధజ్ఞానాన్ని) అనుసరించిన సంఖ్యతో; అక్షాహిణి= అక్షాహిణి అనే 
సేనా విభాగం; జౌన్‌= జాతుంది. 

తాత్సర్యం: (శ్రేష్ట మైన రథం ఒక్కటి. ఏనుగు ఒక్కటి, గుర్రాలు మూడు, కాలిబంట్లు ఐదుగురు - అనే సంఖ్య 

గల సేనా విభాగం “పత్తి” జొతుంది. ఆ పత్తి మూడింటితో గుణింపబడితే సేనా ముఖం” అనే సేనావిభాగం 

జొతుంది; దీని మూడు రెట్టు 'గుల్మం'; గుల్మం యొక్క మూడురెట్లు 'గణం జాతుంది; ఆ గణం మూడుచేత 
గుణింపబడితే “వాహిని” జొతుంది; దాని బలాన్ని మూడు చేత గుణిస్తే 'పృతని అని ఒప్పారుతుంది; ఆ పృతన 

మూడుతో గుణింపబడితే 'చమువు” జౌతుంది. ఇంక దాని మూడు రెట్టు 'అనీకిని” అనే పేరుతో ఒప్పుతుంది; ఆ 

అనీకినికి పదిరెట్లైన దట్టమైన లెక్క ననుసరించిన సంఖ్యతో 'అక్షౌహిణి' జొతుంది. 

విశేషం: నిరంతర మంటే ఎడతెగని అనికాని దట్ట మైన అనికాని అర్థం. ఇక్కడ తప్పులేని - లేదా - భేదం లేని అని 

చెప్పవచ్చును. 

వ. ఇరువది యొక్కవేయు నెనమన్నూట డెబ్బది రథంబులు, నన్ని యేనుంగులు, నటువదేనువేలు 
నాజునూటపది గుజ్జింబులు, లక్షయుం దొమ్మిదివేలున్‌ మున్నూట యేంబండ్రు వీరభటులును గలయది 
యొక్కయక్షౌహిణి యయ్యె; నట్టి యక్ష హిణులు పదునెనిమిదింట సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు 
సేయుటం జేసి యా శమంతపంచకంబు కురుక్షేత్రంబు నాంబరంగి; నట్టి కురుక్షేత్రంబునందు. 81 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 63 


ప్రతిపదార్థం: ఇరువది, ఒక్క, వేయున్‌, ఎనమన్నూట, డెబ్బది, రథంబులున్‌= 21,870 రథాలున్నూ; అన్ని= 21,870, 
రథాలతో సమానసంఖ్య కల; ఏనుంగులున్‌= ఏనుగులున్నూ; అజువది+ఏను, వేలున్‌, ఆయు, నూట, పది= 65.610; 
గుజ్జంబులున్‌= గుర్రాలున్నూ, లక్షయున్‌, తొమ్మిదివేలున్‌, మూడునూట, ఏ(బం;డ్రు, వీర, భటులును= 1,09,350 మంది 
వీరు లైన యోధులును (కాల్బలంవారును); కల+అది= కలసేనావిభాగం; ఒక్క, అక్షౌహిణి; అయ్యెన్‌; అట్టి= పైని పేర్కొన్న 
రథ గజ తురగ పదాతులతో యుద్దానికి సంసిద్దులై; కురు, పాండవులు= కౌరవులున్నూ, పాండవులున్నూ; యుద్దంబు; 
చేయుటన్‌+చేసి= చేయటం చేత; ఆ, శమంతక పంచకంబు= శమంతక పంచక మనే ఆ (ప్రదేశం; కురు, క్షేత్రంబు, నాన్‌= 
కురుక్షేత్ర మనగా; పరణౌన్‌= ఒప్పారింది; అట్టి= అటువంటి, కురుక్షేత్రంబునందున్‌= కురుక్షేత్ర మనే ఆ (ప్రదేశంలో. 


తాత్సర్యం: శమంతకపంచక మని పిలువబడే ఆ ప్రాంతానికి - కురుపాండవులయుద్దం అక్కడ జరగటంచేత 
కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. 
చ. ప్రతిహతశత్రువిక్రముండు పాండవవంశ వివర్దనుండు సు 

వ్రతు(డు పరీక్షిదాత్మజు. డవద్యవిదూరు( డుదారకీర్తిని 

ర్మిత వివిధాధ్వరుండు జనమేజయు( డన్‌ జనపాలు( డుత్తమ 
స్తుతమతి దీర్జసత్ర మజితుం డొనరించె శుభాభికాంక్షి యై. 82 
ప్రతిపదార్థం: ప్రతిహత, శత్రు, విక్రముండు= అడ్డగింపబడిన (ఓడింపబడిన) శత్రువులయొక్క పరాక్రమం కలవాడు; 
పాండవ, వంశ, వివర్హనుండు= పాండవులయొక్క వంశాన్ని మిక్కిలి వృద్ది పొందించినవాడు; సు, [వ్రతుండు= మంచి వ్రతం 
(పుణ్యకర్మలు) కలవాడు; పరీక్షిత+ఆత్మజుండు= పరీక్షిత్తుయొక్క కుమారుడు; అవద్య, విదూరుండు= దోషాలకు (పాపాలకు) 
మిక్కిలి దూరంగా ఉండేవాడు; ఉదార, కీర్తి నిర్మిత, వివిధ+అధ్వరుండు= గొప్ప కీర్తితో చేయబడిన పలువిధా లైన యజ్ఞాలు 
కలవాడు; ఉత్తమ, స్తుత, మతి= సజ్ఞనులచేత పొగడబడిన బుద్ది కలవాడు; అజితుండు= జయింపబడనివాడు; అగు; 
జనమేజయుడు, అన్‌= జనమేజయుడు అనే; జన, పాలుండు= జనులను పాలించేవాడైన రాజు; శుభ+అభికాంక్షి+ఐ= 
శుభాన్ని (మంగళాన్ని) కోరేవాడై; దీర్భ స(త్రము= దీర్భకాలం సాగే యజ్ఞాన్ని; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: శృత్రువుల పరా(క్రమానికి అడ్డకట్ట వేసినవాడున్నూ, పాండవ వంశాన్ని మిక్కిలి వృద్ధి పొందించిన 
వాడున్నూ, మంచి పుణ్యకార్యాలలో నిష్ట కలవాడున్నూ, పరీక్షిత్తుకు కుమారుడున్నూ, పాపాలకు దూరుడున్నూ, 
కీర్తిదాయకాలైన వివిధయజ్ఞాలు చేసినవాడున్నూ, సజ్జనులచేత కీర్తింపబడిన బుద్ధికుశలత కలవాడున్నూ, ఓటమిని 
ఎఖుగని వాడున్నూ అగు జనమేజయు డనే రాజు తనకును (ప్రజలకును దేశానికిని శుభాన్ని కోరువాడై దీర్జకాలం 
కొనసాగే యజ్ఞాన్ని చేశాడు. 


విశేషం: ఇక్కడినుండి భారతకథ ఆరంభ మౌతుంది. 
సరమ వృత్తాంతము - జనమేజయుని పురోహిత వరణము (సం. 1-3-1) 


వ. ఆప్రదేశంబునకు సరమ యను దేవశునికొడుకు సారమేయుం డను కుర్కురకుమారుండు క్రీణార్థంబు వచ్చి 
క్రుమ్మరుచున్న నలిగి జనమేజయు తమ్ములు శ్రుతసేనుండును భీమసేనుండును నుగ్రసేనుండును ననువార 
లా సారమేయు నడిచిన, నది యబిచుచుం బఅతెంచి తన తల్లికిం జెప్పిన, నా సరమయు నతికోపాన్విత 
యై జనమేజయునొద్దకు వచ్చి యి ట్లనియె. 83 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ, ప్రదేశంబునకున్‌= జనమేజయుడు యజ్ఞం చేసే ఆ స్థలానికి; సరమ, అను= సరమ అనే పేరు గల; 
దేవశుని కొడుకు= దేవతల ఆడుకుక్క కొడుకు; సారమేయుండు, అను= సారమేయుడు అనే పేరు కల (సరమయొక్క 
కుమారుడు సారమేయుడు); కుర్కుర కుమారుండు= బాలశునకము, కుక్కపిల్ల; క్రీడా+అర్థంబు= ఆట నిమిత్తం; వచ్చి; 
(క్రుమ్మరుచున్‌+ఉన్నన్‌= తిరుగుతూ ఉండగా; అలిగి= కోపించి; జనమేజయు తమ్ములు, (శుతసేనుండును, భీమసేనుండునున్‌, 
ఉ(గసేనుండునున్‌, అనువారలు= [శుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే పేరు గలవారలు; ఆ సారమేయున్‌= 
సరమకుమారు డైన ఆ కుక్కను; అడిచినన్‌= కొట్టగా; అది= ఆ కుక్క; అజచుచున్‌= ఏడుస్తూ; పజతెంచి= వచ్చి; తన 
తల్లికిన్‌= తన తల్లియైన సరమకు; చెప్పినన్‌= తెల్పగా; ఆ, సరమయున్‌= తల్లిఐన ఆసరమకూడ; అతికోప+అన్విత+ఐ= 
మిక్కిలి కోపంతో కూడినదై; జనమేజయు+ఒద్దకున్‌= జనమేజయుడి చెంతకు; వచ్చి; ఇట్టు= ఈవిధంగా, అనియెన్‌= 
పలికింది. 


తాత్సర్యం: జనమేజయుడు యజ్ఞం చేసే ఆ ప్రదేశానికి సరమ అనే పేరుకల దేవతలకుక్కకొడు కైన సారమేయు 

డనే పేరు గల కుక్కపిల్ల ఆటనిమిత్తం వచ్చి తిరుగుతుండగా కోపించి శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉ(గ్రసేనుడు 

అనే పేర్లు కల జనమేజయుడి తమ్ముళ్ళు దానిని కొట్టగా, అది ఏడుస్తూ వచ్చి తన తల్లియైన సరమకు తెల్సింది. 
౧ [క par.) లూ 

ఆ సరమ కూడ మిక్కిలికోపంతో కూడినదై జనమేజయుడి చెంతకు వచ్చి ఇట్టా పలికింది. 


విశేషం: జనమేజయుడితమ్ముడు సారమేయుడిని కొట్టడానికి యజ్ఞం చేసే చోటికి కుక్క రాకూడదు అనే భావమే కారణ 
మై ఉంటుంది. 
క _ క్షితినాథ! కడు నకరుణా । న్వితు లై నీతమ్ము లతివివేకవిదూరుల్‌ 

మతి. దలంపక నా పుత్తకు 1 నతిబాలకు ననపరాధు నడిచిరి పెలుచన్‌. 84 
ప్రతిపదార్థం: క్షితినాథ= భూమికి పతి వైన ఓ జనమేజయా!; అతి, వివేక, విదూరుల్‌= మిక్కిలి జ్ఞానహీను లైన; నీతమ్ములు= 
(శుతసేనాదులు; కడున్‌= మిక్కిలి; అ కరుణా+అన్వితులు+ఐ= నిరయతో కూడిన వారై (దయలేని వారై); మతిన్‌= 


మనస్సులో (గౌరవాన్ని); తలయక= ఆలోచింపక; అతిబాలకున్‌= మిక్కిలి చిన్నవాడిని; అనపరాధున్‌= నేరం లేనివాడిని; నా, 
పుత్రకున్‌= నా కుమారుడిని; పెలుచన్‌= కోపంతో; అడిచిరి= కొట్టారు. 


తాత్సర్యం: ఓరాజా! మిక్కిలి జ్ఞానహీను లైన నీ తమ్ములు ఏమియు దయలేనివారై చిన్నవా డని కూడా మనస్సులో 
ఆలోచించక మిక్కిలి చిన్నవాడున్నూ, ఎట్టి నేరం చేయనివాడున్నూ అయిన నా కుమారుడిని కోపంతో కొట్టారు. 


విశేషం: సరమ అభిప్రాయాన్ని అనుసరించి దేవశునికొడు కగుటచేత సారమేయుడు యజ్ఞం చేసేచోటికి పోయినను నేరం 
కాకపోవచ్చును. అదిగాక, ఆ కుక్క అక్కడ తిరుగుతున్నదే కాని మరే తప్పు చేసియుండలేదు. 


క తగు నిది తగ దని యెదలో | వగవక, సాధులకు( బేదవారల కెగ్గుల్‌ 
మొగి జేయు దుర్వినీతుల । కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్‌. 85 


ప్రతిపదార్థం: ఇది= ఇట్లా చేయటం (ఈపని); తగును= యుక్త మౌతుంది; తగదు= యుక్తం కాదు; అని; ఎదలోన్‌= 
మనస్సులో, వగవక= తలపక; పేదవారలకున్‌= అశక్తులైనవారికి, బీదవారికి; సాధులకున్‌= సజ్జనులకు (మంచివారికి); ఎగ్గుల్‌= 
కీళ్ళు; మొగిన్‌= పూనికతో; చేయు= చేయునట్టి; దుర్వినీతులకున్‌= నీతి హీనులకు; అనిమిత్త+ ఆగమంబులు+అయిన= 
కారణం లేకుండానే రాక గల (కారణం లేకుండానే కలిగే); భయంబుల్‌; అగున్‌= కలుగుతాయి. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 65 


తాత్సర్యం: ఈపని యుక్తమైనది, యుక్తమైనది కాదు అని మనస్సులో ఆలోచించకుండానే బీదవారికీ, అశక్తు 
లైనవారికీ, మంచివారికీ అపకారాలు కావాలని చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తూ ఉంటాయి. 


విశేషం: నన్నయ రుచిరార్డసూక్తినిధిత్వానికి ఇది ఒక ఉదాహరణం.ఈ సూక్తి ధార్తరాష్టుల దుర్వృత్తాన్నీ, వారిదుర్గతినీ 


యు 


ధ్వనింపచేస్తున్నది. 
ఒక (ప్రతిలో ఈపద్య మిట్లన్నది - 


“తగు నిది తగదిది యని యెడ । వగవక సాధులకు. బెద్దవారికి నెగ్గుల్‌ 
మొగిణజేయు దుర్వినీతుల । బగి నుండగ వచ్చు ఘోరపాపభయంబుల్‌.” 


'అనిమిత్తంబులైన కష్టచయంబులొ అనికొన్నిప్రతులలో పాఠాంతరం కనబడుతున్నది. 


వ. అని సరమ యదృశ్యయైన, నతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు దీర్ధసత్రంబు 
సమాప్తంబుసేసి హస్తిపురంబునకుం జని, యందు సుఖం బుండి, యొక్కనాండు దేవశునీవచన 
ప్రతీకారార్థంబు శాంతిక పొష్టిక క్రియలు నిర్వర్తింప ననురూపవురోహితు నన్వేషించుచు ననేక 
మునిగణాశ్రమంబులకుం జని యొక్కమునిపల్లెం గని, యందు శ్రుతశ్రవసుం డను మహామునిం గని 
నమస్కరించి యి ట్లనియె. 86 


ప్రతిపదార్థం: అని= ఇట్టాపలికి; సరమ= దేవశుని; అదృశ్య+ఐనన్‌= కంటికి కనబడకుండా తిరోహిత కాగా; అతి, విస్మితుండు+ఐ= 
మిక్కిలి ఆశ్చర్యపడిన వాడై; జనమేజయుండు; కొన్ని దినంబులకున్‌= కొన్ని రోజులకు; దీర్భస(త్రంబు= తాను చేస్తున్న 
దీర్హకాలం కొనసాగే యజ్ఞాన్ని; సమాప్తంబు+చేసి= ముగించి (పూర్తి చేసి); హస్తిపురంబునకున్‌= రాజధాని యైన హస్తినాపురానికి; 
చని= వెళ్ళి; అందున్‌= ఆపురంలో, సుఖంబు+ఉండి= సుఖంతో ఉండి; ఒక్కనాండు= ఒక్కరోజున; దేవశునీ, వచన, 
ప్రతీకార+అర్థంబు= దేవతల కుక్క యైన సరమ పలికిన “భయం కలుగుతుంది” అనే పలుకులకు మారుచేత (ప్రతిక్రియ) 
చేయటంకొరకు; శాంతిక, పౌష్టిక, [క్రియలు= ఆపదలకు ఉపశాంతి కల్గించేవియున్నూ, శ్రేయస్సును వృద్ధిపొందించేవియున్నూ, 
అయిన కర్మలు; నిర్వర్తింపన్‌= చేయటానికి; అనురూప, పురోహితున్‌= తగిన పురోహితుడిని; (పురోహితు డంటే ముందు 
మేలు కలిగించే కుటుంబానికి కావలసిన కర్మకలాపాల నన్నింటిని చేయించేవాడు); అన్వేషించుచున్‌= వెదకుతూ; అనేక, 
ముని, గణ+ఆ(శ్రమంబులకున్‌= పెక్కుమునుల సముదాయాల యొక్క ఆశ్రమాలకు; చని= వెళ్ళి; ఒక్క; మునిపలైన్‌= 
మునులు నివసించే పల్లెను; కని= చూచి; అందున్‌= ఆ మునిపల్లెలో; శ్రుతశవసుండు+అను= (శ్రుతశ్రవసుడు అనే పేరు 
కల; మహా+మునిన్‌; కని= చూచి; నమస్కరించి= మొక్కి; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికెను. 


తాత్పర్యం: అని పలికి దేవశుని మైన సరమ కనబడకుండ పోగా మిక్కిలి ఆశ్చర్యపడి, జనమేజయుడు కొన్ని 
రోజులకు దీర్భ మైన ఆయాగాన్ని పూర్తిచేసి హస్తినాపురానికి వెళ్ళి, అక్కడ సుఖంగా ఉండి, ఒకరోజున “ఆపదలు 
కలుగుతాయి” అని చెప్పిన సరమపలుకులకు ప్రతిక్రియ చేసేనిమిత్తం శాంతిని శ్రేయస్సును కలిగించే కర్మలు 
చేయటానికి తగిన పురోహితుడిని వెదకుతూ మునులు నివసించే అనేక ఆశ్రమాలకు వెళ్ళి, ఒక మునిపల్లెను చూచి, 
దానిలో (శ్రుతశ్రవసు డనే ఒకగొప్పమునిని చూచి మొక్కి ఇట్లా పలికాడు. 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సుఖము+ఉండి= ఇక్కడ (ప్రథమావిభక్తి తృతీయార్థంలో వాడబడింది. ఆపదలను తొలగించి శ్రేయం చేకూర్చే 
కర్మకలాపాలను శాంతిక, పౌష్టిక [క్రియలు అంటారు. 


కు కరుణించి యిండు నాకుం । బురోహితుండు గాంగ మీసుపుత్తు( బవిత్రుం 

బరమతపోనైష్టికు భా । సురయమనియమాభిరాము సోమశ్రవసున్‌. 87 
ప్రతిపదార్థం: కరుణించి= దయయుంచి; పవి(త్రున్‌= పరిశుద్దు డైన వాడిని; పరమ, తపః, నైష్టికున్‌= గొప్ప తపస్సు (చే)నందు 
నిష్ట కలవాడిని; భాసుర, యమ, నియమ+అభిరామున్‌= (ప్రకాశించే ఇంద్రియ నిగ్రహంచేతను, విధి విహిత నియమాలచేతను 
మనోహరు డైనవాడిని; మీ, సు, పుత్రున్‌= యోగ్యు డైన మీ కుమారుడిని; సోమశ్రవసున్‌= సోమ[్రవసు డనే పేరు కలవాడిని; 
నాకున్‌; పురోహితుండు, కాంగన్‌= పురోహితు డయ్యేటట్టుగా; ఇండు= ఇవ్వండి. 


తాత్సర్యం: పవిత్రుడూ, గొప్ప తపస్సులో నిష్ట కలవాడున్నూ, (ప్రకాశించే ఇంద్రియ నిగ్రహంచేత నియమాలచేత 
ఒప్పేవాడున్నూ, సోమశ్రవసుడు అనే పేరు కలవాడున్నూ అయిన యోగ్యు డైన మీకుమారుడిని దయయుంచి నాకు 
పురోహితుడిగా సమర్పించండి. 


విశేషం: యోగాంగాలు ఎనిమిది. వాటిలో మొదటి రెండు - యమము, నియమము అనేవి. 


వ. అని యడిగి వాని యనుమతంబున సోమశ్రవసుం దనకుం బురోహితుం గావించుకొని వాని నభీష్ట సత్కా 

రంబుల సంతుష్టునిం జేసి తదుపదేశంబున. 88 
ప్రతిపదార్థం: అని=మీకుమారుడిని నాకు పురోహితుడిగా ఇమ్మని; అడిగి; వాని, అనుమతంబునన్‌= (శ్రుత శ్రవసుని అంగీకారంతో; 
సోమ(శ్రవసున్‌= అతని కుమారు డైన సోమ(శ్రవసుడిని; తనకున్‌; పురోహితున్‌; కావించుకొని= అయ్యేటట్టు చేసికొని; వానిన్‌= 


ఆ సోమ్యశ్రవసుడిని; అభీష్ట, సత్కారంబులన్‌= అతనికి ఇష్టము లైన సన్మానాలచేత; సంతుష్టునిన్‌= సంతోషించిన వాడినిగా; 
చేసి; తద్‌+ఉపదేశంబునన్‌= అతనియొక్క హితవచనంచేత 


తాత్పర్యం: 'మీ కుమారుడిని నాకు పురోహితుడిగా ఇ మ్మని జనమేజయుడు (శ్రుతశ్రవుడిని అడిగి అతడి 
అంగీకారంతో సోమ(శ్రవసుడిని తనకు పురోహితుడిగా చేసికొని ప్రియములైన సన్మానాలచేత అతడిని సంతోషపెట్టి 
అతని హితవచనంచేత. 


ఉ. ఆయతకీర్తితో వివిథయాగములన్‌ సుర ధారుణీసురా 
మ్నాయము నాహితాహుతి సమంచితదక్షిణ లిచ్చి తన్పుచుం 
జేయుచునుండె రాజ్యము విశిష్ట జనస్తుత వర్దమాన ల 
క్రీయుతు( డుత్తముండు జనమేజయు. డాదినరేంద్రమార్లుం డై. 89 


ప్రతిపదార్థం: విశిష్ట జన, స్తుత, వర్థమాన, లక్ష్మీ యుతుండు= మిక్కిలి ఉత్తములైన జనులచేత నుతింపబడిన, వృద్ది 
పొందుతున్న సంపదతో (రాజ్యలక్ష్మితో) కూడినవాడు; ఉత్తముండు= శ్రేష్టుడు అయిన; జనమేజయుండు; ఆది, నర+ఇం॥ద్ర, 
మార్షుండు+ఐ= ఆదికాలంలోని మనువు మొదలైన రాజులయొక్క మార్గం (విధానం) వంటి మార్గం కలవాడై; ఆయత, 
కీర్తితోన్‌= విస్తార మైన కీర్తితో; వివిధ, యాగములన్‌= పలురకాలైన యజ్ఞాలలో; సుర, ధారుణీ, సుర+ఆమ్నాయమున్‌= 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 67 
దేవతల యొక్కయు, (బ్రాహ్మణుల యెక్కయు సముదాయాన్ని; ఆహిత+ఆహుతి, సమంచిత, దక్షిణలు= చేయబడిన 


హోమద్రవ్యాలను (దేవతలకు), ఉచిత మైన సంభావనలను (బ్రాహ్మణులకు); ఇచ్చి; తన్సుచున్‌= తృప్తినొందిస్తూ; రాజ్యము; 
చేయుచున్‌; ఉండెన్‌. 


తాత్సర్యం: ఉత్తమజనులచేత స్తుతింపబడిన వృద్దినొందుతున్న సంపదతో కూడినవాడున్నూ, (శ్రేష్టుడున్నూ అయిన 
— న్‌. a] 

జనమేజయ మహారాజు పూర్వపుమహారాజులు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ, విశాల మైనకీర్తితో పలువిధా 

లైన యాగాలలో అగ్నియందు వేల్వబడిన హవిస్సులతో దేవగణాలనూ, భూరిసంభావనలతో బ్రాహ్మణ 

సముదాయాలనూ తృప్తిపొందిస్తూ రాజ్యం చేస్తూ ఉన్నాడు. 


5] 


శేషం: అలం: క్రమాలంకారం. జనమేజయుడు దేవతలను ఆహుతులచేతను, బ్రాహ్మణులను విశేష దక్షిణలచేతను 
తృప్తిపరుస్తూ పలువిధాలైన యాగాలు చేస్తూ ఉన్నాడు. 
వ. ఇట్లనవరత శాంతిక పాష్టిక క్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవతర్పణాభిరతుం డై యుండు నంత. 90 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అనవరత, శాంతిక, పౌష్టిక (క్రియలు= ఎడతెగకుండ ఆపదలకు ఉపశాంతి కలిగించేవి, 
శ్రేయస్సును వృద్ది పొందించేవి అయిన కర్మలను; నిర్వర్తించుచున్‌= చేస్తూ; గురు, దేవ, మహీదేవ, తర్పణ+అభిరతుండు+ఐ= 
గురువులను (పెద్దలను), దేవతలను, బ్రాహ్మణులను తృప్తి పొందించటంలో ఆసక్తి కలవాడై; ఉండు+అంతన్‌= ఉండగా. 


తాత్పర్యం: ఈవిధంగా ఎల్లప్పుడున్నూ ఆపదలను తొలగించేవీ, శ్రేయస్సును వృద్ది పొందించేఏ అయిన కర్మలను 
Cc (s) 
చేస్తూ గురువులను దేవతలను బ్రాహ్మణులను తృప్తిపరచటంలో ఆసక్తికలవాడై ఉండగా. 


ఉదంకుండు పాష్యుమహాదేవికుండలంబులం దేంబోవుట (సం. 1-3-86) 


క. పంకజభవసన్నిభు( డఘ । పంకక్షాళన మహాతపస్పలిలు€ డనా 
తంకమతి పైలశిష్యు( డు । దంకుం డను మునివరుండు దద్దయు భక్తిన్‌. 91 


ప్రతిపదార్థం: పంకజభవ, సన్నిభుడు= పద్మంలో పుట్టిన బ్రహ్మతో సమానుడు; అఘ, పంక, క్షాళన, మహత్‌, తపః సలిలు(డు= 
పాప మనే బురదను కడిగివేసే గొప్ప తప స్పనే నీరు కలవాడు; అనాతంక, మతి= భయం లేని మనస్సు కలవాడు; పైల, 
శిష్యుడు= ఫైలు డనే మునిశిష్యుడైన; ఉదంకుండు+అను= ఉదంకుడు అనే పేరు కల; ముని, వరుండు= మునిశ్రేష్టుడు; 
తద్దయున్‌= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో. 


తాత్సర్యం: బ్రహ్మతో సమానుడున్నూ, పాపమనే బురదను కడిగివేసే గొప్పతపస్సనే నీరు కలవాడున్నూ, భయం 
లేని మనస్సు కలవాడున్నూ అయిన పైలుడిశిష్యు డైన ఉదంకు డనే మునిశ్రేష్ణుడు మిక్కిలిభక్తితో, (తరు వాతిపద్యంతో 
అన్వయం.) 


నిశేషం: అలం: రూపకం, ఉదంకుడు వేదుడి శిష్యు డని సంస్కృతభారతంలో ఉన్నది. పైలుడు వ్యాసుడి ప్రధానశిష్యులలో 
ఒకడు. నన్నయ సంస్కృతభారతంలో మొదట గల ధౌమ్యశిష్యులవృత్తాంతాన్ని విడిచివైచి ఉదంకోపాఖ్యానంతో తెలుగు 
భారతాన్ని ఆరంభించాడు. జనమేజయుడిని సర్పయాగానికి (పేరేపించినవాడు ఉదంకుడే. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


క గురుకులమునందు గురులకు€ । బరిచర్య లొనర్షి తా నపరిమిత నిష్టా! 

పరు. డై జ్ఞానము వడసెను | గురుదయ నణిమాదికాష్టగుణములతోదన్‌. 92 
ప్రతిపదార్థం: గురు, కులమునందున్‌= ఆచార్యుడి ఇంటిలో; గురులకున్‌= పెద్దలకు (గురువులకు); పరిచర్యలు= సేవలు; 
ఒనర్భి= చేసి; తాన్‌=తాను; అపరిమిత, నిష్టాపరుండు+ఐ= అధిక మైన దీక్షయందు (భక్తిలో ఆసక్తి కలవాడై); గురుదయన్‌= 
గురువుల దయచేత; అణిమ+అదిక+అష్టగుణములతోడన్‌= అణిమ మొదలైన ఎనిమిది సిద్దులతోకూడ; జ్ఞానము; పడసెను= 
పొందినాడు. 


తాత్సర్యం: గురుగృహంలో పూజ్యా లైన పెద్దలకు సేవలు చేసి అధికమైన భక్తియందు ఆసక్తికలవా డై గురువుల 
దయతో అణిమ గరిమ మొదలైన ఎనిమిదిసిద్దులతోకూడ జ్ఞానాన్ని సాధించాడు. 


విశేషం: అణిమ, లఘిమ, (ప్రాప్తి, 'ప్రాకామ్యం, మహిమ, ఈశిత్వం, వశిత్వం, కామావసాయిత అనేవి ఎనిమిదీ అష్టసిద్దులు. 
అణిమ అంటే చిన్నరూపం పొందటం; కామావసాయిత అంటే కోరికలను అరికట్టటం. ఈపద్యంలోని వివరాలు అతని 
స్వభావాన్ని తెలపటమే కాకుండా భావికథలో ఆపా(త్రను అర్థం చేసికొనటానికి సార్ధకాలుగా తోడ్పడతాయి. కథను ప్రసన్నం 
చేసే కథాశిల్పంలో భాగంగా సార్థకవిశేషణాలను వాడటం నన్నయరచనలో కానవచ్చే ఒకవిశేషం. 


వ. అయ్యుదంకుండు గురుహిత కార్యధురంధరుం డయి గురుపత్నీనియోగంబునం బౌష్యుం డను రాజుదేవి 
కుండలంబులం బ్రతిగ్రహించి తేరంబూని, వనంబులో నొక్కరుండ చనువా€ డెదుర నొక్క మహోక్షంబు 
నెక్కి చనుదెంచువాని నొక్క దివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి, యమ్మహాత్ము 
ననుగ్రహంబు వడసి, యతిత్వరితగతిం జని, పాష్యమహారాజుం గాంచి, దీవించి, గృహీతసత్మారుం డై 
యి ట్లనియె. 93 

ప్రతిపదార్థం: ఆ+ఉదంకుండు; గురు, హిత, కార్య, ధురంధరుండు+అయి= గురువు గారికి ఇష్టమైన పని యొక్క భారాన్ని 
వహించే వాడై; గురుపత్నీ, నియోగంబునన్‌= గురువుగారి భార్యయొక్క ఆజ్ఞచేత; పౌష్యుండు+అను, రాజుదేవి= పౌష్యు డనే 
రాజుభార్యయొక్క; కుండలంబులన్‌= కర్ణాభరణాలను; ్రతిగ్రహించి= పుచ్చుకొని; తేరన్‌, పూని= తేవటానికి యత్నించి; 
వనంబులోన్‌= అడవిలో; ఒక్కరుండు+అ= ఒక్కడే; చను, వాండు= వెళ్లేవాడు; ఎదురన్‌= తన ఎదుట; ఒక్క, మహత్‌+ఉక్షంబున్‌= 
ఒక పెద్ద ఎద్దును; ఎక్కి; చనుదెంచువానిన్‌= వచ్చేవాడిని; ఒక్క దివ్యపురుషున్‌; కని= చూచి; వాని, పన్నిన= (కర్భపద 
ప్రథమకుషష్ట్థ్రి అత డేర్సరచిన; వృషభ, గోమయ, భక్షణంబు= ఎద్దుపేడను తినటం; చేసి; ఆ, మహాత్ము+అను[గ్రహంబు= 
మహానుభావు డైన ఆదివ్యపురుషుడి దయ; పడసి= పొంది; అతి, త్వరితగతిన్‌= మిక్కిలి వేగంతో కూడిన గమనంతో; చని= 
వెళ్ళి; పౌష్య, మహా, రాజున్‌= పౌష్యుడనే పేరు కల ఆ గొప్పరాజును; కాంచి= చూచి; దీవించి= ఆశీర్వదించి; గృహీత, 
సత్కారుండు+ఐ= (గ్రహింపబడిన సన్మానం కలవాడై; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ ఉదంకుడు గురువుగారి కిష్టమైనపనిని నెరవేర్చేవా డై, గురువుగారి ఆజ్ఞచేత పౌష్యు డనే మహారాజు 
యొక్క దేవేరికర్ణాభరణాలు దానంగా పుచ్చుకొని తేవటానికి పూనుకొని, అడవిలో ఒక్కడే వెళ్ళుతూ తన ఎదుట 
ఒక పెద్దఎద్దునెక్కి వస్తున్న ఒక దేవతాపురుషుడిని చూచి, అతడు నియోగించిన ఎద్దుపేడ తిని, ఆ మహానుభావుడి 
దయ పొంది మిక్కిలివేగంతో కూడిన గమనంతో వెళ్ళి పౌష్యమహారాజును చూచి ఆశీర్వదించి, అత డిచ్చిన 
అర్థ్యపాద్యాదిసత్కారాలు (గ్రహించి ఇట్టా పలికాడు. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 69 


విశేషం: “ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ్రజాతంతుం మా వ్యవచ్చేచ్చీః” (గురువు కోరిన అర్థాన్ని గురుదక్షిణగా ఇచ్చి 
వంశాభివృద్దికి తోడ్పడుము) అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నవి. గురువుకు కోరిక లేదు. అందువలన గురుపత్ని ఉదంకుడిని 
నియోగించింది. గురువుగారికి భార్యయందున్న అనురాగం, శిష్యుడియందున్న వాత్సల్యం ఈ సన్నివేశంలో వస్తుధ్వని, 
గురుకార్యనిర్వహణానికి పూనుకొన్న ఉదంకుడు ధర్మవీరుడు. అతడి ఉత్సాహానికి మెచ్చి వీరరసాధిదేవత అయిన ఇంద్రుడు 
(ప్రత్యక్షమై అమృతసేవనం చేయిస్తాడు. ధర్మసాధనమే మానవులకు అమృతత్వసిద్ది అని దివ్యపురుషుడి వృత్తాంతం 
ధ్వనింపజేస్తున్నది. కథచివరకు తెలిసే ఈసత్యం నన్నయగారి ప్రసన్నకథాకలి(వి) తార్థయుక్తికి ఉదాహరణం. మూలంలో 
దివ్యపురుషుడు గోమయభక్షణం చేయుమంటే మొదట ఉదంకుడు అంగీకరించలేదు. 'మీ గురువుకూడా ఈ గోమయభక్షణం 
చేసినవాడే” అని దివ్యపురుషుడు చెప్పి ఒప్పించిన తరువాత ఉదంకుడు సమ్మతించాడు. నన్నయ దీనిని వదలివేసి ఉదంకుడి 
ఉపజ్ఞను ఉద్దీపింపజేశాడు.(సంసా.) 


తే. ఏను గుర్వర్ధ మర్చి నై మానవేశ! | కడంగి వచ్చితి నిపుడు నీకడకు వేడ్క 
దండితారాతి! నీ దేవికుండలమ్ము । లిమ్ము నా పూన్కి యిది సఫలమ్ము గాంగ. 94 


ప్రతిపదార్థం: మానవ+-ఈశ= ఓ రాజా! ఏను= నేను; గురు+అర్థము= గురువుగారి నిమిత్తం; అర్థిని+ఐ= యాచించేవాడినై; 
కడ(గి= పూని; ఇపుడు; నీకడకున్‌= నీచెంతకు; వేడ్కన్‌= సంతోషంతో; వచ్చితిన్‌; దండిత+అరాతి!= శిక్షింపబడిన శత్రువులు 
కలవాడా! నా, పూన్కి+ఇది= ఈ నా ప్రయత్నం; సఫలమ్ము, కాంగన్‌= ఫలంతో కూడినట్టు అయ్యేటట్టుగా; నీ, దేవి 
కుండలములు= నీరాణి ధరించే కర్ణాభరణాలు; ఇమ్ము. 


తాత్సర్యం: ఓ రాజా ! నేను గురువుగారి ప్రయోజనంకొరకు యాచకుడ నై పూని ఇపుడు సంతోషంతో నీచెంతకు 
వచ్చాను. శిక్షింపబడిన శత్రువులు కల ఓ రాజా! నా ఈ కోరిక (ప్రయత్నం) సిద్దించేటట్టుగా నీ రాణి ధరించే 
కర్ణాభరణాలు నా కిమ్ము. 


విశేషం: గురు+అర్థము= గుర్వర్ణము - యణాదేశసంధి. 


వ. అనినం బౌష్యుం డిట్టి మహాత్మున కీ. గాంచితిం గృతార్జుండ నైతి నని సంతసిల్లి యుదంకున కి ట్లనియె: 
“నయ్యా! మదీయ ధర్మపత్ని యక్కుండలంబులు దొడిగి యున్నయది; మద్వచనంబున వాని నిప్పించుకొ' 
మ్మనిన నుదంకుం డంతఃపురమునకు( జని పొష్యుమహాదేవిం గానక క్రమ్మటి పొష్యుపాలికి వచ్చి. 'నీదేవి 
నందులం గాన నీవ 'యక్కుండలంబులు దెప్పించి యి’ మనిన బౌష్యుం డి ట్లనియె. 95 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉదంకుడు పలుకగా; పౌష్యుండు; ఇట్టి, మహత్‌, ఆత్మునకున్‌= ఇటువంటి మహానుభావుడికి 
(గొప్ప మనస్సు కలవాడికి), -ఈన్‌, కాంచితిన్‌= కుండలాలు ఈయ జాలినాను; కృత+అర్భుండన్‌+ఐతిన్‌= ధన్యుడ నైనాను; 
అని; సంతసిల్లి= సంతోషించి; ఉదంకునకున్‌; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌; అయ్యా= ఆర్యా! (ఉదంకుడికి సంబోధన); 
మదీయ, ధర్మ పత్ని= నాయిల్లాలు (యథావిధిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించటానికి పెండ్లాడిన భార్య); ఆ+కుండలములు; 
తొడిగి, ఉన్న, అది= ధరించి ఉన్నది; మత్‌+వచనంబునన్‌= నామాటచేత (నేను ఇమ్మన్నా నని) వానిన్‌= ఆ కుండలాలను, 
ఇప్పించుకొమ్ము= ఇచ్చేటట్టు చేసికొనుము; అనినన్‌= అని పౌష్యుడు పలుకగా; ఉదంకుండు; అంతఃపురమునకున్‌= రాణివాసపుప్రీలు 
ఉండే సౌధభాగానికి; చని= వెళ్ళి; పౌష్యు, మహా, దేవిన్‌= పౌష్యుని పట్టమహిషిని; కానక= చూడక; (క్రమ్మటి= తిరిగి; పౌష్యు, 
పాలికిన్‌= పౌష్యుని చెంతకు; వచ్చి; నీ, దేవిన్‌= నీరాణిని; అందులన్‌= అంతఃపురంలో; కానన్‌= చూడను (ఆమె కనబడలేదు); 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీవు+అ= నీవే; ఆ+కుండలంబులు; తెప్పించి= తెచ్చేటట్టు చేసి; ఇమ్ము; అనినన్‌= అని ఉదంకుడు పలుకగా; పౌష్యుండు; 
ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అని ఉదంకుడు అడుగగా పౌష్యుడు “ఇట్టి మహానుభావుడికి (పా(త్రునికి) అడిగిన కుండలాలను 
ఈయజాలినాను; ధన్యుడ నైనాను' అని సంతోషించి ఉదంకుడితో 'ఆర్యా! నా దేవేరి ఆ కుండలాలను ధరించి 
ఉన్నది. నామాటగా వాటిని ఆమెనుండి (గ్రహించండి” అని పలుకగా, ఉదంకుడు రాణి నివసించే అంతఃపురానికి 
వెళ్ళి పాష్యుని పట్టమహిషి కనబడక తిరిగి పష్యమహారాజుచెంతకు వచ్చి “నీదేవేరిని అంతఃపురంలో చూడలేకపోయాను; 
నీవే ఆ కుండలాలను నాకై తెప్పించి యిమ్ము అని పలుకగా పౌష్యుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇచ్చునకు ప్రేరణార్థకరూపం ఇప్పించు; కొనుము= మధ్యమపురుషమందలి ము, డు ప్రత్యయములు పరము 
లయ్యేటపుడు కొనునకు కో బహుళంగా జొతుంది. కొమ్ము; తరువాత దీర్భమునకు హ్రస్వమును ముప్రత్యయమునకు 
ద్విత్వమును వస్తాయి. అక్కుండలంబులు దొడిగియున్నయది” - అనేపాఠానికి 'అక్కుండలంబులు దొడుగనవసరంబై 
యున్నయది' అనే పాఠాంతరం ఉన్నది. 


క. భూవినుత! నిన్ను! ద్రిభువన । పావను నశుచి వని యెట్లు పలుక(గ నగు? న 
ద్దేవి పవిత్ర, పతివ్రత । గావున నశుచులకుం గానా దనవద్యా! 96 


ప్రతిపదార్థం: భూ, వినుత= భూమియందలి జనులచేత స్తుతింపబడేవాడా!; అనవద్యా= దోషరహితుడా!; (త్రి, భువన, 
పావనున్‌= ముల్లోకాలను పవిత్రం చేసేవాడిని; నిన్నున్‌; అశుచివి+అని= శుద్దుడవు కావని; ఎట్టు= ఏవిధంగా; పలుక 
గన్‌+అగున్‌= పలుక వచ్చును? (పలుక రాదు అనిభావం); ఆ+దేవి= ఆ నాదేవేరి; పవిత్ర= పవిత్రురాలు; పతి (వ్రత= (భర్తయే 
వ్రతంగా కలది) పతిభక్తి కల ఇల్లాలు; కావునన్‌= అగుటచేత; అశుచులకున్‌= అపవిత్రులకు; కానన్‌, కాదు= చూడరాదు 
(కనబడదు). 


తాత్సర్యం: భూ(ప్రజలచే స్తుతింపబడేవాడా! దోషరహితుడా! ముల్లోకాలను పవిత్రంచేయ గల నిన్ను అపవిత్రుడ 
వని చెప్పటం ఎట్లా? చెప్పరాదు. ఆ నాదేవి పవిత్రురాలు. పతిభక్తి కలది. కావున అపవిత్రులకు చూడ శక్యం కాదు. 


విశేషం: ఉదంకుడు పరమ పవిత్రుడు; పౌష్యునిదేవి పరమ పవిత్ర. మహాపతివ్రత. అపవిత్రులకు కనబడదు. ఉదంకుడికి 

కనబడలేదు. అతడిని అపవితు డని ఎట్లా చెప్పటం? అని పౌష్యునిభావం. ఇందులో అర్జాంతరసం(క్రమితవాచ్యధ్వని ఉన్నది. 
భా (53 

(సంపా. 


వ. అనిన విని యుదంకుం డప్పడు దలంచి “యావృషభగోమయభక్షణానంతరంబున నాచమింపమి నైన నా 
యశుచిభావంబునం గా కేమి యప్పరమ పతివ్రత మదీయద్భష్టిగోచర గాకున్నదయ్యె' నని పూర్వాభిముఖుం 
డయి శుద్దోదకంబులంబ్రక్షా౪తపాణిపాద వదనుండయి యాచమించి పాష్యానువముతంబున 
నద్దేవియొద్దకుం జనిన, నదియును నమ్మహామునికి నమస్కరించి కుండలమ్ము లిచ్చి యి ట్లనియె. 97 


ప్రతిపదార్థం: అనినన్‌= పౌష్యు డావిధంగా పలుకగా; విని; ఉదంకుండు; అప్పుడు= పాష్యు డావిధంగా పలికినప్పుడు; 
తలంచి= ఆలోచించి(వెనుకటి విషయాలను స్మృతికి తెచ్చుకొని); ఆ, వృషభ, గోమయ, భక్షణ+అనంతరంబునన్‌= దివ్యపురుషుడు 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 71 


చెప్పినట్లు ఆ ఎద్దుపేడ తినిన తరువాత; ఆచమింపమిన్‌= (చూపుడువేలు పొడవుగా నిల్సిన పుడిసిటి జలాన్ని మూడుసార్జు 
(గహించటమే ఆచమించటం) అట్లా చేయకపోవటం చేత; ఐన= కలిగిన; నా= నాయొక్క; అశుచిభావంబునన్‌, కాక+ఏమి= 
అపవి(త్రత్వం వలన కాక మరేమి కారణాన; ఆ+పరమపతి[వ్రత= గొప్ప పతిభక్తి కల ఆ పౌష్యునిదేవి; మదీయ, దృష్టి, గోచర= 
నాచూపునకు కనబడేది; కాక+ఉన్నది+అయ్యెన్‌= కాకుండ ఉన్నది అయినది (నాకు కనబడలేదు) అని; పూర్వ+అభిముఖుండు= 
తూర్పుదిక్కుకు ఎదురుగా ముఖం కలవాడు; అయి; శుద్ద+ఉదకంబులన్‌= పవిత్రమైన నీళ్ళతో, (ప్రక్షాళిత, పాణి, పాద, 
వదనుండు+అయి= కడుగబడిన చేతులు, కాళ్ళు ముఖం కలవాడై; ఆచమించి= పవిత్రత కొరకు మూడుసార్లు జలం (త్రాగి 
(వార్చి); పౌష్య+అనుమతంబునన్‌= పౌష్యునియొక్క అంగీకారంతో; ఆ+దేవి+ఒద్దకున్‌= ఆ రాణిచెంతకు; చనినన్‌= వెళ్ళగా; 
అదియును= ఆ దేవికూడ; ఆ+మహత్‌, మునికిన్‌= గొప్పముని అయిన ఆ ఉదంకుడికి; నమస్కరించి= (యొక్కి; కుండలంబులు= 
కర్ణాభరణాలు; ఇచ్చి; అతనికి ఇచ్చి; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌; పలికింది. 


తాత్సర్యం: పౌష్యుడు ఆవిధంగా పలుకగా విని ఉదంకుడు ఆలోచించి, దివ్యపురుషుడు చెప్పినట్టు ఎద్దుపేడ 
తినినతరువాత పరిశుద్దికై ఆచమనం చేయకపోవటంచేత కలిగిన అపవిత్రతచే కాక మరేకారణాన ఆమహాపతి వ్రత 
(పౌష్యునిదేవి) నాచూపునకు కనబడ దని తలంచి, తూర్పుదిక్కుగా తిరిగి పవిత్రమైన జలాలతో కడుగబడిన 
చేతులు, పాదాలు, ముఖం కలవా డై ఆచమనం చేసి, పౌష్యమహారాజుఅనుమతితో అతడి దేవేరిచెంతకు పోగా, ఆ 
దేవి మహాముని అయిన ఉదంకుడికి నమస్కారంచేసి తన కర్ణాభరణాలు ఇచ్చి ఇట్టా పలికింది. 


క _ తక్షకుం డీ కుండలము ల । పేక్షించుచు నుండు వాం డభేద్యుండు మాయా 
దక్షుండు వానివలన సు । రక్షితముగం జేసి చనుము రవినిభతేజా ! 98 


ప్రతిపదార్థం: రవి, నిభ, తేజా= సూర్యుడితో సమాన మైన కాంతి కల ఓ మహామునీ!; తక్షకుండు= తక్షకు డనే పేరు కల 
సర్పరాజు; ఈ+కుండలములు= నేను ధరించే ఈ కర్ణాభరణాలను; అపేక్షించుచున్‌+ఉండున్‌= కోరుతూ ఉంటాడు; 
వాండు= ఆ తక్షకుడు; అభీద్యు(డు= భేదించటానికి (జయించటానికి) శక్యం కానివాడు; మాయా, దక్షుండు= మాయ 
(వంచన) యందు మిక్కిలి సమర్ధుడు; వానివలనన్‌= ఆ తక్షకుడివలన; సురక్షితముగన్‌= లెస్సగా కాపాడబడిన వాటినిగా; 
చేసి= ఈ కుండలాలను భద్రపరిచికొని; చనుము= వెళ్ళుము. 


తాత్సర్యం: సూర్యుడితో సమానమైన తేజం గల ఓ ఉదంకమహామునీ! నేను ధరించే ఈ కుండలాలను తక్షకు 
డనే సర్పరాజు తాను పొందాలని కోరుకొంటూ ఉంటాడు. అతడు భేదింపశక్యం కానివాడు, మాయయందు మిక్కిలి 
సమర్శ్గుడు. ఈ కుండలాలను ఆతడు అపహరించకుండ లెస్సగా భ(ద్రపరచికొంటూ వెళ్ళుము. 


విశేషం: పౌష్యుడిదేవి కుండలాలవిషయంలో జాగరూకుడవై ఉండు మని ఉదంకుడిని ముందే హెచ్చరించింది. 


వ. అనిన నుదంకుం 'డట్ల చేయుదు' నని యద్దేవి వీడ్కొని పాష్యుపాలికిం బోయిన, నతం 'డయ్యా! నీ వతిథివి 
మాయింటం గృతభోజనుండవై పొ' మ్మని క్షణియించిన, నొడంబడి యుదంకుండు గుడుచుచో నన్నంబు 
కేశదుష్టం బైన రోసి, కరం బలిగి 'యి ట్ల పరీక్షితం బైన యశుద్దాన్నంబు పెట్టినవాండ వంధుండ వగు" మని 
శాపం బిచ్చిన, నల్లి 'యల్పదోషంబున నాకు శాపం బిచ్చినవాండవు నీ వనపత్యుండ వగు' మని ప్రతిశాపం 
బిచ్చిన, నుదంకుండు 'నే ననపత్యుండ( గా నోప, దీని గ్రమ్మటింపు' మనిన బౌష్యుం డి ట్లనియె. 99 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= దేవి ఆవిధంగా పల్కగా; ఉదంకుండు; అట్టు+అ= అట్లే; చేయుదున్‌+అని; ఆ+దేవి= ఆరాణిని; 
వీడ్కొని= పోయివస్తా నని చెప్పి విడిచి; పౌష్యు, పాలికన్‌= పౌష్యమహారాజుచెంతకు; పోయినన్‌= వెళ్లగా; అతండు= ఆ 
పౌష్యుడు; అయ్యా= నీవు; అతిథివి= అతిథిగా వచ్చినవాడవు; మా, ఇంటన్‌= మాయింటియందు; కృత, భోజనుండవు+ఐ= 
చేయబడిన భోజనం కలవాడ వై; పొమ్ము+అని= వెళ్ళు మని; క్షణియించినన్‌= భోజనార్థం కోరగా; ఒడంబడి= అంగీకరించి; 
ఉదంకుండు; కుడుచుచోన్‌= భోజనం చేస్తున్నప్పుడు; అన్నంబు; కేశ, దుష్టంబు+ఐనన్‌= వెండ్రుకచేత అపవిత్రం కాగా; రోసి= 
అసహ్యించుకొని; కరంబు= మిక్కిలి; అలిగి= కోపించి; ఇట్టు= ఈవిధంగా అపరీక్షితంబు+ఐన= పరీక్షింపబడని; 
అశుద్ద+అన్నంబు= అపవిత్ర మైన అన్నాన్ని; పెట్టినవాడవు; అంధుండవు= గ్రుడ్డవాడవు; అగుము+అని; కమ్మని; శాపంబు, 
ఇచ్చినన్‌= శాప మీయగా; అల్లి= కోపించి; అల్ప, దోషంబునన్‌= చిన్నతప్పుచేత; నాకున్‌; శాపంబు+ఇచ్చినవాడవు; నీవు; 
అనపత్యుండవు= సంతానం లేనివాడవు; అగుము= కమ్ము; అని ప్రతిశాపంబు+ఇచ్చినన్‌= అని తిరిగి శాపం ఈయగా; 
ఉదంకుండు= ఉదంకు(డు; నేను; అనపత్యుండన్‌= సంతానంలేనివాడను; కాన్‌, ఓపన్‌= కాజాలను; దీనిన్‌= ఈ శాపాన్ని; 
క్రమ్మణింపుము= తొలగింపుము; అనినన్‌= అని పలుకగా; పౌష్యుండు; ఇట్టు ఈవిధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: దేవి ఆవిధంగా పలుకగా ఉదంకుడు “అట్టే చేస్తా' నని ఆ దేవివద్ద సెలవు తీసికొని పౌష్యుని చెంతకు 
వెళ్ళగా పౌష్యుడు “ఆర్యా! నీవు అతిథివి. మా ఇంటిలో భోజనం చేసి వెళ్ళు' మని కోరగా అంగీకరించి ఉదంకుడు 
భోజనం చేసేటప్పుడు అన్నం వెండ్రుకచేత అపవిత్రం కాగా ఏవగించుకొని మిక్కిలి కోపించి “ఈవిధంగా పరీక్షింపబడని 
అపవిత్ర మైన అన్నం పెట్టావు. (గ్రుడ్డివాడ వగుము” అని పౌష్యుడికి శాప మిచ్చాడు. అంతట పౌష్యుడు కోపగించి 
'చిన్నతప్పునకు నాకు శాప మిచ్చావు, నీవు సంతానం లేనివాడ వగుము” అని మారుశాపం ఇచ్చాడు. అప్పుడు 
ఉదంకుడు నేను సంతానం లేనివాడను కాలేను. ఈ శాపాన్ని ఉపసంహరించుము” అని పల్కగా పౌష్యుడు, 
ఈవిధంగా అన్నాడు. 


విశేషం: పౌష్యోదంకులు ఆవేశంతో పరస్పరం శాపాలిచ్చుకొన్నవారివలె పైకి కనపడతారు. 'లోనారసి' చూస్తే వారిచర్యలకు 
హేతువులు గోచరిస్తాయి. అపరీక్షితమైన అన్నం పెట్టినందుకు పౌష్యుడిని (గ్రుడ్డివాడయ్యేటట్టు శపించాడు ఉదంకుడు. 
పరీక్షించేవి కళ్ళుకాబట్టి, వాటిని ఉపయోగించలేదని (గ్రుడ్డితనం రావాలని శపించాడు. గురుదక్షిణ నిచ్చిన శిష్యుడికి సత్సంతానం 
కలుగుతుందని ఉపనిషద్యాక్యం. ఉదంకుడు గురుదక్షిణనిచ్చి సేవచేస్తే అతనికి కలిగేది వంశాభివృద్ది. అతనికి అదిలేకుండా 
పౌష్యుడు అతనికి సంతానం కలుగకుండా ఉండే శాపాన్ని పెట్టాడు. ఉదంకుడు ఆశాపాన్ని భరించలేక, దానిని 
ఉపసంహరించుకోమని పౌష్యుడిని (ప్రారించటం తన గురుశుశ్రూషాఫలం నిష్పలమైపోయిందన్న నిర్వేదంతోనే. ఈవివరాలు 
నన్నయ కథలో చెప్పుడు. సారమతులైనవారు లోనారసి తెలిసికొనేవి అని భావించాడు. ఇది వస్తుధ్వని. ప్రసన్న కథాకలితార్థయుక్తి. 
(సంపా.) 


ఉ. నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా 
ఖండలశస్త్రతుల్యము జగన్నుత! విప్రలయందు; నిక్క మీ 
రెండును రాజులందు విపరీతము; గావున విప్రుం డోపు, నో 
పం డతిశాంతు6 డయ్యు నరపాలు(డు శాపము గ్రమ్మజింపంగన్‌. 100 


ప్రతిపదార్థం: జగత్‌+నుత= లోకంచేత స్తుతింపబడినవాడా!; విప్రలయందున్‌= (బ్రాహ్మణులందు; నిండు, మనంబు= 
పూర్ణమైన హృదయం; నవ్య, నవనీత, సమానము= కొత్తగా తీసిన వెన్నతో సమానం; పల్కు= మాట; దారుణ+అఖండల, 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 73 


శస్త్ర తుల్యము= భయంకర మైన ఇంద్రుడిఆయుధ మైన వజ్రంతో సమానమైనది; నిక్కము= నిజం; ఈ రెండును= 
హృదయం, పల్కు అనే రెండున్నూ; రాజులందున్‌= క్షత్రియులందు; విపరీతము= విరుద్దం (అంటే హృదయం వ(జ్రసమానం, 
పల్కు వెన్నతో సమానం); కావునన్‌= అందుచేత; విప్రుడు= బ్రాహ్మణుడు; శాపము= ఇచ్చిన శాపాన్ని; (క్రమ్మణింప(గన్‌= 
తొలగించటానికి; ఓపున్‌= శక్తుడౌతాడు; అతిశాంతు(డు+అయ్యున్‌= మిక్కిలి శాంతస్వభావంతో కూడిన వా డైనప్పటికి; నర, 
పాలుండు= రాజు; ఓపండు= శాపం తొలగించటానికి శక్తుడు కాడు. 


తాత్పర్యం: లోకంచేత స్తుతింపబడినవాడా! ఉదంకమహామునీ! బ్రాహ్మణులలో వారి నిండుహృదయం అప్పుడే 
తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది, మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో 
సమానంగా ఉంటుంది, పరుషమైనది. ఇది నిజం. మనసూ, హృదయమూ అనే ఆ రెండున్నూ రాజులలో అందుకు 
విరుద్దంగా ఉంటాయి. అంటే రాజులందు మనస్సు వజ్రతుల్యంగానూ, పల్కు నవనీతంగానూ ఉంటాయి. కాబట్టి 
(బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకొనటానికి శక్తు డౌతాడు. మిక్కిలి శాంతస్వభావం కలవా డైనా రాజు 
ఉపసంహరించుకోవటానికి శక్తుడు కాడు. 


విశేషం: అలం: కావ్యలింగం. ఈపద్యం సుప్రసిద్ద మైనది. మనోవాక్కుల విషయంలో (బ్రాహ్మణులకు రాజులకూ ఉండే 
భేదాన్ని ఇది వివరిస్తున్నది. రాజు మనస్సు కఠినం కాబట్టి తా నిచ్చిన శాపాన్ని ఉపసంహరింపజాల నని పౌష్యుడు చెప్పాడు. 
నన్నయ రుచిరార్హసూక్తి కిది ఉదాహరణం. మూలంలో విప్రులపల్కు మంగలికత్తితో పోల్చబడింది. నన్నయ జొచిత్యాన్ని 
పాటించి 'దారుణాఖండల శగస్తతుల్య' మని ఉపమించాడు. నన్నయరచనలో శబ్దగుణా లెక్కువ. వాటిల్లోకూడా ప్రసాదగుణం 
విస్తారంగా ప్రయోగింపబడుతుంది. బంధశైథిల్యం, అర్థనైర్మల్యం అనే శబ్దార్థగుణాలను రెండింటినీ పోషించిన పద్యమిది. 
అందువల్లనే (ప్రసిద్దమై (ప్రజలనాల్కలమీద నిలిచింది. (సంపా.) 

౧ అకా 


తక్షకుండు కుండలంబు లపహరించుట (సం. 1-3-136) 


వ. కావున నా కశక్యంబు నీ యిచ్చిన శాపంబు గ్రమ్మఖింపు' మనిన నుదంకుం 'డట్లేని నీకు నల్పకాలంబున 
శాపమోక్షం బగు నని పౌష్యునకు ననుగ్రహించి, 'మగుడి నేండ పోయి గురుపత్నికి. గుండలంబు లీంగంటి' 
నని సంతోషించి చనువా( డెదుర నొక్క జలాశయంబు గని శుచిప్రదేశంబున( దనచేతి కుండలంబులు 
పెట్టి యాచమించుచున్నంత( దనతోడన వచ్చి తక్షకుండు నగ్నవేషధరుండై యక్కుండలంబులు గొని పాటిన, 
నుదంకుండును వాని పిటుందన పాటి పట్టికొనుడు. 101 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి (రాజాలహృదయం వ(జకరినం కాబట్టి); నాకున్‌; అశక్యంబు= (శాపం తొలగించటానికి) 
శక్యం కాదు; నీ ఇచ్చిన= (కర్భపద ప్రథమకు షష్ట నీ విచ్చిన; శాపంబు; (క్రమ్మణింపుము= తొలగింపుము; అనినన్‌= అని 
పాష్యుడు పల్కగా; ఉదంకుండు; అట్టు+ఏని= నీకు శాపం ఉపసంహరించటానికి శక్తి లేకపోతే; నీకున్‌; అల్పకాలంబునన్‌= 
కొలదికాలంలోనే; శాప+మోక్షంబు= శాపం వలన విడుదల; అగున్‌+అని; పౌష్యునకున్‌= పౌష్యుడిని; అనుగ్రహించి= కరుణించి; 
మగుడి= తిరిగి; నేండు+అ= ఆరోజే; పోయి= వెళ్ళి, గురుపల్నికిన్‌= గురువుగారిభార్యకు, కుండలంబులు= ఆమె తెమ్మనిన 
కర్ణాభరణాలు; ఈన్‌, కంటిన్‌, అని= ఈయజాలితిని అని; సంతోషించి= ఆనందించి; చనువాండు= వెళ్ళువాడు, ఎదురన్‌= 
తన ఎదుట; ఒక్క; జల+ఆశయంబు= సరస్సును; కని= చూచి, శుచి, ప్రదేశంబునన్‌= శుద్ద మైన స్థలంలో; తన చేతి, 
కుండలంబులు= తన చేతిలో ఉన్న కర్ణాభరణాలను; పెట్టి= ఉంచి; ఆచమించుచున్‌, ఉన్న+అంతన్‌= ఆచమనం చేస్తూ 
ఉండగా; తనతోడన్‌= తనవెంటనే; వచ్చి; తక్షకుండు= తక్షకుడు అనే పేరు కల సర్పరాజు; నగ్న, వేష ధరుండు+ఐ= 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


దిగంబర వేషాన్ని ధరించినవాడై; ఆ కుండలాలు= పౌష్యుని దేవి ఇచ్చిన కుండలాలు, కొని= తీసికొని; పాణినన్‌= పరుగెత్తిపోగా; 
ఉదంకుండును= ఉదంకుడు కూడ; వాని, పిణుందన్‌+అ= ఆ తక్షకుని వెనుకనే; పాటి= పరుగెత్తి, పట్టికొనుడున్‌= అతనిని 
పట్టుకొనిన అనంతరం. 


తాత్సర్యం: 'కాబట్టి శాపం తొలగించటం నాకు శక్యం కాదు; నీ విచ్చిన శాపమే తొలగింపుము” అని పౌష్యుడు 
పలుకగా ఉదంకుడు 'అటైతే నీకు కొద్దికాలంలోనే శాపంనుండి విముక్తి కలుగుతురి దని (గ్రుడ్డితనం పోతుందని) 
పౌష్యుడిని కరుణించి, 'తిరిగి ఈరోజే వెళ్ళి గురువుగారిభార్యకు ఆమె కోరినట్లు కుండలాలను ఈయగలిగాను” 
అని సంతసించి వెళ్ళుతూ తన ఎదుట ఒకసరస్సును చూచి, పవిత్రస్థలంలో తనచేతిలో ఉన్న కుండలాలను ఉంచి 
ఆచమనం చేస్తూ ఉండగా, అతని వెంటనే వచ్చి తక్షకు డనే సర్పరాజు దిగంబరవేషం ధరించి ఆకుండలాలు 
(గ్రహించి పరుగెత్తాడు ఉదంకుడుకూడ ఆ తక్షకుడివెనుకనే పరుగెత్తి అతడిని పట్టుకొన్నాడు. తరువాత. 


విశేషం: పాష్యునకు+అను[గ్రహించి= ఇటువంటి చోట్ల నన్నయ ద్వితీయావిభక్తికి బదులుగా షష్టీవిభక్తివాడుతూ ఉంటాడు. 
అప్పటికిని, ఇప్పటికిని ఉన్న కారకభేద మిది. పట్టికొనుడు - 'డు' అనే ప్రత్యయం ఆనంతర్యార్థాన్ని సూచిస్తుంది. చేతి - 
అనేది చేయి యొక్క జొపవిభక్తికరూపం. 
క. విడిచి దిగంబరవేషము । విడువక మణికుండలములు విషధరపతి యే 

ర్పడ నిజరూపముతో న । ప్పుడ యహిలోకమున కరిగె భూవివరమునన్‌. 102 
ప్రతిపదార్థం: విష ధర, పతి= సర్పరాజు (తక్షకుడు); దిక్‌+అంబర, వేషము= దిక్కులే వ(స్తంగా గల నగ్నవేషం (గుడ్డలు 
లేని రూపం) విడిచి; మణి, కుండలములు= రత్నమయా లైన చెవికమ్మలను; విడువకు= విడిచిపెట్టక; ఏర్పడన్‌= తేటపడేటట్టుగా 
(తాను సర్పరాజని స్పష్టపడేటట్టు); నిజరూపముతోన్‌= తన సహజమైన రూపంతో; అప్పుడు+అ= వెంటనే; భూవివరమునన్‌= 
భూమియందలి కన్నంద్యారా; అహి, లోకమునకున్‌= నాగలోకానికి (పాతాళలోకానికి), అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సర్పరాజైన తక్షకుడు నగ్నరూపం విడిచి, రత్నమయాలైన కుండలాలను మాత్రం విడువక, తనసహజ 
మైన తక్షకరూపంతో వెంటనే భూమిలోని రంధ్రంద్వారా నాగలోకానికి వెళ్ళాడు. 


వ. ఉదంకుండును వానితోడన తగిలి యవ్వివరంబున నురగలోకంబున కరిగి నాగపతుల నెల్ల నిట్లని 
స్తుతియించిె. 103 
ప్రతిపదార్థం: ఉదంకుండును= ఉదంకుడు కూడ; వానితోడన్‌+అ= ఆ తక్షకుడితోనే; తగిలి= వెంబడించి; ఆ+వివరంబునన్‌= 


ఆ రంధ్రంలో (ద్వారా); ఉరగలోకంబునకున్‌= నాగలోకానికి; అరిగి= వెళ్ళి; నాగపతులన్‌, ఎల్లన్‌= పాములరాజులనందరిని; 
ఇట్టు+అని= ఈవిధంగా; స్తుతియించెన్‌= పొగడినాడు. 


తాత్పర్యం: ఉదంకుడు కూడ తక్షకుడిని వెంబడించి, ఆ రంధ్రంద్వారా నాగలోకానికి వెళ్ళి, పాములరాజుల 
నందరిని ఈవిధంగా స్తుతించాడు. 


విశేషం: మూలభారతంలో తక్షకుడిని వెంబడించి పట్టుకొనటానికి ఉదంకుడు నేలను (త్రవ్వి అలసిపోయాడనీ, ఇంద్రుడు 
అతడి (త్రవ్వుకోలలో వజ్రాయుధశక్తిని ప్రవేశపెట్టాడనీ, దాని మహిమవలన ఉదంకుడు నేలను (త్రవ్వి నాగలోకంలో ప్రవేశించాడనీ 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 75 


ఉన్నది. నన్నయ దానిని స్పృశించలేదు. తక్షకుడి వెంట ఉదంకుడు కలుగులోదూరి నాగలోకం చేరినట్టు చెప్పాడు. 1.92వ 
పద్యంలో గురువు దయవలన ఉదంకుడికి అణిమాద్యష్టసిద్దులు కలిగాయని నన్నయ వర్ణించాడు. ఉదంకు డా సిద్దుల 
ప్రభావంతో ఆ కలుగులోదూరి వెనువెంటనే వెడలగలిగాడని వస్తుధ్వని. పూర్వాపర కథార్థసంవిధానంవలన “ప్రసన్నకథా 
కలితార్థయుక్తి ద్యోతకమౌతుంది. (సంపా 


చ. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ 
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిం దాల్చి దు 
సృహతర మూర్తికిన్‌ జలధిశాయికి. బాయక శయ్య యైన య 
య్యహిపతి దుషృతాంతకు( డనంతుండు మాకు( బ్రసన్ను( డయ్యెడున్‌. 104 


ప్రతిపదార్థం: బహు, వన, పాదప+అబ్ది, కులపర్వత, పూర్ణ, సరస్‌+సరస్వతీ సహిత, మహత్‌, మహీ, భరము= పెక్కు 
అడవులతోను, చెట్టతోను, సముద్రాలతోను, కులపర్వతాలతోను, నీటితో నిండిన తటాకాలతోను, నదులతోను కూడిన గొప్ప 
భూమియెక్క బరువును; అజ(స్ర, సహస్ర, ఫణ+ఆళిన్‌= నిరంతరం వేయిపడగల సముదాయంతో; తాల్ఫి= ధరించి; 
దుస్సహతర, మూర్తికిన్‌= మిక్కిలి సహింపశక్యం గాని విగ్రహం కల; జలధిశాయికిన్‌= సముద్రంలో నిద్రించే నారాయణుడికి; 
పాయక= విడువక; శయ్య+ఐన= సెజ్జ ఐన; ఆ+అహిపతి= ఆ నాగరాజు; దుష్కృత+అంతకు(డు= పాపాలను పోగొట్టేవా 
డైన; అనంతుండు= అనంతు డనే పేరుకల నాగరాజు; మాకున్‌= మాయెడ; ప్రసన్నుండు= ప్రసాదం (అనుగ్రహం) కలవాడు; 
అయ్యెడున్‌= అగుగాక! 


తాత్పర్యం: పెక్కు అడవులతోను, చెట్లతోను, సముద్రాలతోను, కులపర్వతాలతోను, నీటితో నిండిన సరస్సులతోను, 
నదులతోను కూడిన గొప్ప భూమియొక్క బరువును ఎల్లప్పుడూ వేయిపడగల సముదాయంతో ధరించి మిక్కిలి 
సహింపశక్యం కాని విగ్రహం గల నారాయణుడికి విడువక శయ్యగా ఉండి, పాపాలను అంతరింపజేసే అనంతు 
డనే పేరుగల ఆ నాగరాజు మా పట్ల అనుగ్రహం కలవాడు అగుగాక! 


విశేషం: మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియా(త్రం అనే ఏడున్నూ కులపర్వతాలు. 
విష్ణువు సముద్రంలో ఆదిశేషువుమీద పవళించి ఉంటాడు. ఉదంకుడు బుషి కాబట్టి 'మాకు' అని బహువచన (ప్రయోగం 
చేశాడు. ఉదంకుడు నాగరాజులను నాలుగు పద్యాలలో స్తుతించాడు. వాటిలో ఇది మొదటిది. ఈ నాల్లు పద్యాల చివరన 
“మాకు ప్రసన్నుడయ్యెడున్‌” అనే పదాలు ఉన్నవి. తరువాత పలువురు కవులచేత వ్రాయబడిన సమానమకుటం గల 
శతకాలకు ఈ నాలుగు పద్యాలున్నూ మార్గదర్శకా లయిన వని విమర్శకులు చెప్పారు. మూలంలో లేకపోయినా అనంతవాసుకుల 
స్తోత్రాలను నన్నయ తెనుగున అధికంగా చేర్చి ఉన్నాడు. నాగరాజులలో (్రేష్టు లవటంచేత వారినికూడ స్తుతించటం ఉచిత 
మని అతడు భావించి ఉంటాడు. “మాకు” అనేబహువచనం తనను, తనగురుకులాన్ని మనసులో ఉంచుకొని ఉదంకుడు 
ప్రయోగించాడు. ఈపద్యంలో నన్నయ అక్షరరమ్యత రమణీయంగా దర్శనమిస్తుంది. భూభారాన్నీ, దానిని మోసే ఆదిశేషుడిని 
సహ(స్రఫణాల బుసలను, అనంతునికి శయ్యగా శేషుడు అనంతభారాన్ని మోస్తున్న అంతస్సత్తాన్ని ఊష్మాక్షరాలతో, అంతస్థ్రాలతో 
ధ్వనింపచేయటం ఇందులోని అక్షరరమ్యత. అక్షరరమ్యతను విభావవిస్ఫూర్తికి వ్యంజకంగా వాడటం నన్నయ రచనాశిల్పం. 


చ. అరిది తపోవిభూతి నమరారులబాధలు వొందకుండ(గా 
నురగుల నెల్ల గాచిన మహోరగనాయకు. డానమత్సురా 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే 

శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకు. బ్రసన్ను॥ డయ్యెడున్‌. 105 
ప్రతిపదార్థం: అరిది= దుర్లభమైన; తపః విభూతిన్‌= తపస్సుయొక్క వైభవం చేత; అమర+అరుల= దేవతలయొక్క శత్రువు 
లైన రాక్షసుల; బాధలు; పొందక, ఉండంాన్‌= పొందకుండ ఉండేటట్లుగా; ఉరగులన్‌, ఎల్లన్‌= పాములనందరిని; కాచిన= 
రక్షించిన; మహత్‌+ఉరగనాయకు(డు= గొప్ప పాములరాజు; ఆనమత్‌, సుర+అసుర, మకుట+అ(గ్ర, రత్న, రుచి, శోభిత, 
పాదునకున్‌= తనకు నమస్కరించే దేవతలయొక్కయు, రాక్షసులయొక్కయు కిరీటాల పైభాగంలో ఉన్న మణులకాంతితో 
ప్రకాశించే పాదాలు కలవాడికి; అద్రినందన+ఈశ్వరునకున్‌= హిమవత్పర్వతానికి కూతు రైన పార్వతికి భర్త అయిన శివుడికి; 
భూషణంబు+అయిన= అలంకారమైన; వాసుకి= వాసుకి అనే పేరుగల సర్పరాజు; మాకున్‌= మాయెడ; (ప్రసన్ను(డు= 
అనుగ్రహం కలవాడు; అయ్యెడున్‌= అగుగాక! 


తాత్సర్యం: చేయ శక్యంగాని తపస్సుయొక్కవైభవంచేత రాక్షసులు పెట్టేబాధలు పొందకుండేటట్టుగా నాగులనందరినీ 
రక్షించిన గొప్ప సర్పరాజున్నూ, వంగి నమస్కరించే దేవతలయొక్కయు రాక్షసులయొక్కయు కిరీటాలపైభాగాల 
నున్న మణులకాంతిచేత ప్రకాశించే పాదాలు కల పార్వతీపతి యైన శివుడికి అలంకార మైన వాసుకి అనే సర్పరాజు 
మాయెడ అనుగ్రహం కలవాడు అగుగాక! 


విశేషం: ఈపద్యంలో నన్నయ అక్షరరమ్యత సార్థకంగా ఆవిష్కరించబడింది. సర్పకులాన్ని రక్షించిన ఉదారుడూ, శివుడి 
కంఠాభరణంగా నిలిచిన ఉదాత్తుడూ అయిన వాసుకి స్వభావాన్ని ఊష్మాక్షరాలకంటె అంతస్టాలతోనూ, నాదాక్షరాలతోనూ 
ధ్వనింపజేయటం ఇందులోని రచనాశిల్పం. 


ఉ.  దేవమనుష్యలోకముల6. ద్రిమ్మరుచున్‌ విపులప్రతాపసం 
భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్పుర 
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహానుభావు లై 
రావతకోటి ఘోరఫణిరాజులు మాకు€ బ్రసన్ను లయ్యెడున్‌. 106 


ప్రతిపదార్థం: దేవ, మనుష్య, లోకములన్‌= దేవతలయొక్కయు మనుష్యులయొక్కయు లోకాలందు; (త్రిమ్మరుచున్‌= 
తిరుగుతూ; విపుల, ప్రతాప, సంభావిత, శక్తి శౌర్యులున్‌= అధికమైన తేజస్సుచేత సన్మానింపబడిన (ఊహింపబడిన) 
సామర్ధ్యాన్ని, పరాక్రమాన్ని కలవారున్నూ; అపార, విష+ఉత్కట, కోప, విస్సురత్‌, పావక, తాపిత+అఖిల, విపక్షులున్‌= అంతం 
లేని విషంచేత అధికమైన కోపంచేత (ప్రకాశించే అగ్నిచేత తపింప చేయబడిన సర్వశత్రువులు కలవారున్నూ; ఐన; 
మహత్‌+అనుభావులు= గొప్ప ప్రభావం కలవారు; ఐరావత కోటి, ఘోర ఫణిరాజులు= ఐరావతులు (ఐరావత మనే పేరుగల 
గొప్ప నాగవంశం ఉన్నది. అందులో పలువురు నాగులు ఉంటారు) అనే కోటి సంఖ్యగల (అనేకులైన) భయంకరు లైన 
సర్పరాజులు; మాకున్‌= మాయెడ; (ప్రసన్నులు= అనుగ్రహం కలవారు; అయ్యెడున్‌= అగు గాక! 


తాత్సర్యం: దేవతల మనుష్యుల లోకాలలో తిరుగుతూ అధికమైన తేజస్సుచేత పూజింపబడిన సామర్థ్యం, పరాక్రమం 
కలవారున్నూ, అనంతవిషంచేత అధిక మైన కోపంతో (ప్రకాశించే అగ్నిచేత తపింపజేయబడిన సర్వశత్రువులు 
కలవారున్నూ అయిన మహాత్ములు ఐరావత నాగవంశంలోని కోటిసంఖ్యాకు లైన భయంకర సర్పరాజులు మాపట్ల 
అను[గ్రహంకలవారు అగుదురుగాక! 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 77 


విశేషం: కోపం వచ్చినప్పుడు పాములు విషం కక్కుతాయి. ఆ విషం నుండి అగ్ని ఉప్పతిల్లుతుంది. పాత్రస్వభావ వ్యంజకమైన 

EI b= wink 
అక్షరరమ్యత ఇందులో సముచితంగా సంతరించబడి ఉన్నది. ఘోరఫణిరాజులను వర్లించే ఈపద్యంలో ఊష్మాక్షరాలతోపాటు, 
పరుషాక్షరాలను, స్థిరాక్షరాలనూ వాడటం విశేషం. 


ఉ. గోత్రమహామహీధర నికుంజములన్‌ విపినంబులం గురు 
క్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి, సహాశ్వసేను. డై 
ధాత్రి. బరిభ్రమించు బలదర్ప పరాక్రమదక్షు. దీక్షణ 
శ్రోత్రవిభుండు తక్షకుండు శూరుండు మాకు. బ్రసన్ను( డయ్యెడున్‌. 107 


ప్రతిపదార్థం: గోత్ర, మహత్‌, మహీ, ధర, నికుంజములన్‌= గొప్ప కులపర్వతాల యొక్క పొదరిండ్లలోనూ; విపినంబులన్‌= 
అడవులయందును; కురుక్షేత్రమునన్‌= కురుక్షేత్రంలోనూ; (ప్రకామ, గతి, ఖేలనన్‌= ఇచ్చవచ్చినట్టుగా పోవటంలోని 
(సంచరించటంలోని) క్రీడతో; ఒప్పి= అలరి; సహ+అశ్వసేనుండు+ఐ= కుమారుడైన అశ్వసేనునితో కూడినవాడై; ధాత్రిన్‌= 
భూమియందు; పరి[భ్రమించు= తిరుగాడు. బల, దర్ప, పరాక్రమ, దక్షుడు= బలంలోను, గర్వంలోను శౌర్యంలోను 
సమర్థుడు; శూరు(డు= పరాక్రమవంతుడు; (ఐన) ఈక్షణ(శ్రోత్రవిభుండు= కన్నులే చెవులుగా గల పాములటేడు; తక్షకుండు; 
మాకున్‌= మాయెడ; (ప్రసన్నుడు= అనుగ్రహం కలవాడు; అయ్యెడున్‌= అగుగాక! 


తాత్సర్యం: గొప్ప కులపర్వతాల పొదరిళ్ళలోను, అడవులలోను, కురుక్షేత్రంలోను ఇచ్చవచ్చినట్టు సంచరించే (క్రీడతో 
అలరి, కుమారు డైన అశ్వసేనుడితో కూడి భూమిమీద తిరుగుతూ బలంలోనూ, గర్వంలోనూ, శౌర్యంలోనూ 
సమర్గుడైన పరాక్రమవంతుడూ పాములకురాజూ అయిన తక్షకుడు మాయెడ అనుగ్రహం కలవాడు అగుగాక! 


విశేషం: స్తుతికి ప్రసన్నుడు కాని దేవు డుండడు. ఆ భావంతో ఉత్తమ సర్పమూర్తులనూ, భయంకరసర్పరాజులనూ, చివరకు 
కుండలాలను హరించిన తక్షకుడినీ ఉదంకుడు కార్యార్థి అయి (ప్రస్తుతించాడు. అందరిలో తక్షకుడు అభేద్యుడూ, దుష్కరుడూ 
కాబట్టి అతడిని దుష్కరప్రాసతోకూడిన పద్యంలో స్తుతించటం విశేషం. నన్నయపద్యరచనలోని అక్షరరమ్యతకు ఇది ఉదాహరణం. 
నన్నయ పైనాలుగు పద్యాలలో అనంతుడినీ, వాసుకినీ, ఐరావతకోటి ఫణిరాజులనూ, తక్షకుడినీ మాత్రమే ఎందుకు కీర్తించా 
డనే అంశం లోనారసి తెలిసికొనదగినది. నాగమాత అయిన కద్రువకు జన్మించిన సర్పాలలో మొదటి నలుగురిపేర్లు - 
అనంతుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు (చూడు. ఆది. 2.4). అందువలన ఆవరుసలో ఉదంకుడు వారిని స్తుతించాడు. 
భావికథలో జనమేజయుడు చేసే సర్పయాగానికి కారకుడు కాబోతున్నాడు. ఉదంకుడు. ఆ కథంతా చదివితే తెలిసే 
విశేషమేమంటే దుష్ట్రపన్నగాలు అగ్నిలో పడి నశళించటానికే ఆయజ్ఞం తోడ్పడిందని. అనంతుడు, వాసుకి ధర్మాత్ములై 
పుణ్యాత్ములై తపస్సులుచేసి నారాయణ పరమేశ్వరుల సేవాభాగ్యాన్ని పొందారు. దుష్టులు కాని ఫణిరాజులు సర్పయాగంలో 
దగ్గులు కాకుండా తమ పుణ్యవిశేషాలతో (బ్రతికిపోయారు. మాయాదక్షుడైన తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించటంవలన 
చావుతప్పి బైటపడ్డాడు. అగ్నిలో పడబోతున్న తక్షకుడిని పడకుండా ఆస్తీకుడు ఆపాడు. అంటే దుష్టసర్పకులంలో హుతంకాకుండా 
చివరకు మిగిలింది తక్షకుడే అన్నమాట. ఆ తరువాత అతడు ఇంద్రునికి స్నేహితు డయ్యాడు. ఇంద్రుడి ఖాండవవనంలో 
నివసించాడు. అతడిని ఇంద్రుడు సదా రక్షిస్తూ ఉండేవాడు. పైకిచూస్తే, ఉదంకుడి కథలో తక్షకుడిని స్తుతించటం సందర్భౌచిత్యం. 
కథనంతా గాఢంగా భావిస్తే మూలంలో లేని అనంతుడిని, వాసుకిని నన్నయ ఉదంకుడిచేత ఎందుకు స్తుతింపచేశాడో, 
ఫణిరాజులనూ, తక్షకుడినీ ఎందుకు (ప్రశంసింపచేశాడో పరితకు అంతరార్థం ప్రసన్న మౌతుంది. ప్రసన్నకథాక(వి)లితార్థయుక్తి 
కిది చక్కని ఉదాహరణం. (సంపా.) 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనియి ట్లురగపతుల నెల్ల స్తుతియించి 'యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించుచున్నవారి 
నిద్దజ స్పీలను, ద్వాదశారచక్రంబుం బరివర్తించుచున్న వారి నార్వుర( గుమారుల, నతిప్రమాణ తురంగంబు 
= ~~ అతి ఆల్‌ 
నెక్కినవాని మహాతేజస్వి నొక్క దివ్యపురుషుం గని విపులార్థవంతంబు లైన మంత్రంబుల నతిభక్తియుక్తుం 
డై స్తుతియించినం బ్రసన్నుం డై యద్దివ్యపురుషుం డయ్యుదంకున కి ట్లనియె. 108 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఇట్టు= ఈవిధంగా; ఉరగపతులన్‌+ఎల్లన్‌= నాగరాజులనందరిని; స్తుతియించి= పొగడి; 
అందున్‌= నాగలోకంలో; సిత+అసిత, తంతు, సంతాన, పటంబున్‌= తెల్లని, నల్లని, దారాల సముదాయంతో కూడిన వస్త్రం; 
అనువయించుచున్‌+ఉన్నవారిన్‌= నేస్తున్న వారిని; ఇద్దణు స్రీలను= ఇరువురు ఆడవారిని; ద్వాదశ+అర చక్రంబున్‌= పండ్రెండు 
(పన్నెండు) ఆకులు గల చక్రాన్ని; పరివర్తించుచు, ఉన్నవారిన్‌= (త్రిప్తుతున్న వారిని; ఆర్వురన్‌, కుమారులన్‌= ఆరుగురు 
యువకులను; అతి, ప్రమాణ, తురంగంబున్‌= మిక్కిలి ఎత్తైన గుణ్టాన్ని; ఎక్కిన వానిన్‌; మహత్‌, తేజస్విన్‌= గొప్ప తేజస్సు 
కలవాడిని; ఒక్క దివ్యపురుషున్‌= ఒక దేవతాపురుషుడిని; కని= చూచి; విపుల+అర్థవంతంబులు+ఐన= అధికమగు అర్థం 
కలవైన; మం(త్రంబులన్‌= మంత్రాలతో; అతి, భక్తి, యుక్తుండు+ఐ= మిక్కిలి భక్తితో కూడినవాడై; స్తుతియించినన్‌= 
పొగడగా; ప్రసన్నుండు+ఐ= ప్రసాదం (అను[గ్రహం) కలవాడై; ఆ+దివ్యపురుషుండు= ఆ దేవతా పురుషుడు; ఆ+ఉదంకునకున్‌= 
ఆ ఉదంకమహామునితో; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని ఈవిధంగా నాగరాజులందరిని పొగడి పాతాళలోకంలో తెల్లని నల్లని దారాల సముదాయంతో 
కూడిన వస్త్రాన్ని నేస్తున్న ఇద్దరు ్రీలను, పండ్రెండు (పన్నెండు) ఆకులు గల చక్రాన్ని త్రిప్తుతున్నవారిని ఆరుగురు 
యువకులను, మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన గొప్ప తేజస్సు కల ఒక దివ్యపురుషుడిని చూచి, అధికము లైన 
అర్థాలు గల మంత్రాలతో మిక్కిలిభక్తితో కూడినవాడై స్తుతించగా, ఆ దేవతాపురుషుడు అనుగ్రహం కలవా డై 
ఉదంకుడితో ఈ విధంగా పలికాడు. 


విశేషం: నల్లని, తెల్లని దారాలతో కూడిన వస్త్రం విషయాన్నీ, ఇరువురు స్త్రీల విషయాన్నీ, ద్వాదశార చక్రాన్ని త్రిప్పుతున్న 
ఆరుగురు కుమారుల విషయాన్నీ, ఉత్తమ అశ్యాన్ని ఎక్కిన దివ్యపురుషుని విషయాన్నీ ముందు తెలియపరచటం అవుతుంది. 
(చూడు:1.118) 


క మితవచన! నీయథార్థ । స్తుతుల కతిప్రీతమానసు(డ నైతి ననిం 
దిత చరిత! నీకు నభివాం । ఛిత మెయ్యది దాని జెపుమ చేయుదు ననినన్‌. 109 


ప్రతిపదార్థం: మితవచన= పరిమిత మైన వాక్కులు కలవాడా!; అనిందిత, చరిత!= నిర్మల మైన వర్తనం కలవాడా! ఓ 
ఉదంకమహామునీ!; నీ= నీయొక్క, యథార్ధస్తుతులకున్‌= సత్య మైన స్తోత్రాలకు; అతి, ప్రీత, మానసుండన్‌= మిక్కిలి ప్రీతి 
పొందిన మనస్సు కలవాడిని; ఐతిన్‌= అయినాను; నీకున్‌: అభివాంఛితము= కోరబడింది (కోరిక); ఏ+అది= ఏదో; దానిన్‌= 
ఆ కోరికను, చెపుము+అ= తెలుపుము; చేయుదున్‌= నెరవేరుస్తాను; అనినన్‌= అని ఆ దివ్యపురుషుడు పలుకగా. 


తాత్సర్యం: పరిమితమైన వాక్కులు, నిర్మల మైనవర్తనం కలిగినట్టి ఓ ఉదంక మహామునీ! సత్యాలైన నీస్తోత్రాలచేత 
మిక్కిలి ప్రీతి పొందిన మనస్సు కలవాడ నైనాను. నీకు ఏ కోరిక కలదో దానిని చెప్పుము; నేను నెరవేరుస్తాను - 
అని దివ్య పురుషుడు పలుకగా 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 79 


వ. ఉదంకుండు గరంబు సంతసిల్లి 'యిన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్టులుగ ననుగ్రహింపు' మనిన 
నప్పురుషుం 'డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు సేయు’ మనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడు€ 
దత్‌క్షణంబ. 110 

ప్రతిపదార్థం: ఉదంకుడు; కరంబు= మిక్కిలి; సంతసిల్లి= సంతోషించి; ఈ+నాగకులంబు+ఎల్లన్‌= ఈ పాముల సముదాయం 

అంతయున్నూ; నాకున్‌, వశంబు, అగు, అట్టులుగన్‌= అధీన మయ్యేటట్టుగా (వశపడేటట్టుగా); అను గ్రహింపుము= దయచూపుము; 
అనినన్‌= అని ఉదంకుడు పలుకగా; ఆ+పురుషుండు= ఆ దివ్యపురుషుడు; అట్టు+ఏనిన్‌= నీ కటువంటి కోరిక ఉన్నట్లయితే; 

ఈ, అశ్య, కర్ణ రంధ్ర+ఆధ్మానంబు= నే నెక్కిన ఈ గుర్రం యొక్క చెవియందు ఊదుట; చేయుము+అనినన్‌= చేయు 

మని ఆ దివ్యపురుషుడు పలుకగా; వల్లై= అట్టే; అని; తద్‌, వచన+అనురూపంబు= ఆ దివ్యపురుషుడి వాక్కునకు తగింది; 

చేయుడున్‌= చేసిన అనంతరం; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే, వెంటనే. 


తాత్సర్యం: ఉదంకుడు మిక్కిలి సంతోషించి “ఈ పాముల వంశమంతా నా కధీన మయ్యేటట్టు కరుణించు” మని 
పలుకగా ఆ దివ్యపురుషుడు 'అటైతే ఈ గురగ్రంయొక్క చెవికన్నంలో ఊదు” మని అన్నాడు. ఉదంకుడు అట్టే అని 

యు ౧ 
అంగీకారం సూచించి, ఆ దివ్యపురుషుడు పలికిన వాక్కులకు తగినట్టు చేయగా వెంటనే. 


విశేషం: మూలంలో ఇచ్చట గుర్రంయొక్క అపానంలో ఊదు మని దివ్యపురుషుడు చెప్పినట్టు ఉన్నది. బుషి అట్లా చేయటం 
ఉచితంగా ఉండ దని నన్నయ అపానాన్ని తొలగించి దానికి బదులు కర్లరం(ధ్ర మని వ్రాశాడు. 
శా. పాతాళశైకనికేతనాంతరమునం బర్వెం దదశ్వాఖిల 

స్రోతోమార్గ వినిర్గతోగ్ర దహనార్డుల్‌, పన్నగవ్రాతముల్‌ 

భీతిల్లెన్‌, భుజగాధినాథు మనమున్‌ భేదిల్లె. గల్పాంత సం 

జాతప్రోద్దత బాడబానల శిఖాశంకాధికాతంక మై. 111 
ప్రతిపదార్థం: తద్‌+అశ్య+ అఖిల, (స్రోతస్‌+మార్ష, వినిర్ణత+ఉ(గ్ల, దహన+అర్చుల్‌= ఆ గుజ్జముయొక్క సర్వఇం(ద్రియాలమార్గాల 
నుండి బయల్వెడలిన భయంకర మైన అగ్నియొక్క జ్వాలలు; పాతాళ+ఏక, నికేతన+అంతరమునన్‌= నాగలోక మనే 
ముఖ్యమైన(సాటిలేని) భువనం యొక్క మధ్య భాగంలో; పర్వెన్‌= వ్యాపించినవి; పన్నగ వాతముల్‌= పాముల సముదాయాలు; 
భీతిల్లైన్‌= భయపడినవి; కల్ప+అంత, సంజాత, '్రోద్దత, బాడబ+అనల, శిఖా, శంకా, అధిక+ఆతంకము+ఐ= ప్రళయకాలంలో 
పుట్టి విజృంభించిన బడబాగ్ని యొక్క జ్వాలలనే సందేహంవలన అధికమైన భయం కలదై; భుజగ+అదినాథు= సర్పరాజు 
యొక్క మనమున్‌= మనస్సుకూడ; భేదిల్లెన్‌= (బ్రద్దలైనది. 


తాత్సర్యం: పాతాళ మనే ముఖ్యమయిన భువనమధ్యంలో ఆ గుజ్జముయొక్క సర్వేంద్రియ ద్వారాలనుండి 
బయల్వెడలిన భయంకరమైన అగ్నిజ్వాలలు వ్యాపించినవి. పాముల సముదాయాలు భయపడినవి; ప్రళయకాలంలో 
పుట్టి పైకెగసిన బడబాగ్నిజ్వాల లనే సందేహంవలన కలిగిన అధిక మైన భయం కలదై పాములరాజుయొక్క 
హృదయం కూడ (బ్రద్దలయింది. 


విశేషం: అలం: నన్నయ రచనలోని అక్షరరమ్యత కీపద్యం ఉదాహరణం. ఇందులో భయానకరసం స్ఫురిస్తుంది. దానిని 
పోషించేటట్టు - మార్గ, వినిర్ణత, అర్చివంటి ద్విత్వాక్షరాలనూ, భ, ధ, భ, వంటి మహాప్రాణాలనూ వాడుతూ సమాసభూయిష్టమైన 
రచనతో ఓజోగుణాన్ని పోషించి బడబానలజ్వాలలవంటి అగ్నిజ్వాలల భయంకరరూపాన్ని అక్షరరమ్యంగా నన్నయ ఆవిష్కరించాడు. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 
తక్షకుండు కుండలంబులం దెచ్చి యుదంకున కిచ్చుట (సం.1-3-158) 


క. శంకరనిభు€ డగు విప్రుభ । యంకరకోపాగ్ని యొక్కొ! యనుచును జాతా 

తంకు( డయి కుండలంబు లు । దంకునకును దెచ్చి యిచ్చె. దక్షకు. డంతన్‌. 112 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; తక్షకుడు; శంకరనిభుండు+అగు= శివునితో సమాను డైన; విప్రు= (బ్రాహ్మణుడియొక్క; 
భయంకర, కోప+అగ్ని, ఒక్కొ= భయం కలిగించే కోప మనే అగ్నియేమో; అనుచును= అని భావిస్తూ; జాత+ఆతంకు 


డు+అయి= పుట్టిన భయం కలవాడై; ఉదంకునకును= ఉదంక మహామునికి; కుండలంబులు= కర్ణాభరణాలు; తెచ్చి; ఇచ్చెన్‌= 
తెచ్చి ఇచ్చాడు. 


తాత్సర్యం: అంత తక్షకుడు శివుడితో సమాను డైన బ్రాహ్మణుడి భయంకర మైన కోప మనే అగ్నియేమో! అని 
తలుస్తూ భయంతో కూడినవాడై కుండలాలను ఉదంకమహామునికి తెచ్చి ఇచ్చాడు. 


విశేషం: అలం: రూపకం; ఉ(త్రేక్ష, 


వ. ఇట్లు నాగలోకంబున కెల్ల మహాక్షోభంబు గావించి తక్షకుచేత( గుండలంబులు గొని యుదంకు. 
దాత్మగతంబున. 113 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నాగలోకంబునకున్‌+ఎల్లన్‌= పాతాళలోకాని కంతటికి; మహాక్షోభంబు= గొప్ప కలత; 


కావించి= చేసి, కలిగించి; తక్షకుచేతన్‌= తక్షకుడి నుండి (వలన); కుండలంబులు= కర్ణాభరణాలు; కొని= (గ్రహించి; 
ఉదంకు(డు; ఆత్మగతంబునన్‌= తనలో. 


తాత్సర్యం: ఈ విధంగా సర్పలోకాని కంతటికి గొప్పకలత కలిగేటట్టు చేసి తక్షకుడి (వలన) నుండి కుండలాలు 
(గ్రహించి ఉదంకుడు తనలో. 


విశేషం: ఆత్మగత మనేమాట నాటకంలో స్వగత మనే అర్థంలో రంగస్థల సూచనగా వాడుతుంటారు. పైకి వినబడని భాషణం 
ఆత్మగత మని సాహిత్యదర్పణం. 


సీ, “కుండలమ్ములు వేగ కొనిరమ్ము నాలవ । నాటికి నని పూని నన్ను! బనిచె 
గురుపత్ని నేడ యక్కుండలంబులు దొడ్డు | దివస; మీ దివస మతిక్రమింప 
కుండంగంబోక యె ట్లొాడంగూడు? ని న్మాగ | భవన మెప్పాట వెల్వడంగ6 బోలు? 
నేడు పోవనినాండు నిప్పలం బిమ్మహా | యత్నమంతయు' నని యధికచింత( 


ఆ. దవిలియున్న నయ్యుదంకు నభిప్రాయ । మెటింగి దివ్యపురుషు. డిట్టు లనియె: 
'నీహయంబు నెక్కి యేంగుమ; యిది వడి । గలదు మనముకంటె గాడ్పుకంటె. 114 


పతిపదారం: గురుపత్సి= గురువుగారి భార్య; నాలవ నాటటికిన్‌= నేటికి నాలవరోజుకు; కుండలంబులు= చెవికమ్మలు; వేగ= 

క్ర థ చ స్ట గ @ 

వేగంగా; కొనిరముు= తీసికొనిరము; అని; పూని= పట్టుదలతో, కడగి; నను; పనిచెన్‌= పంపింది; నేడు+అ= నేడే; ఆ 
@ శ్ర టే ల్లి 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 81 


కుండలంబులు= ఆ కర్ణాభరణాలు; తొడ్గు= ధరించే; దివసము= రోజు; ఈ దివసము= ఈ రోజు; అతి[క్రమింపక, 
ఉండంగన్‌= దాటిపోకుండ; పోక= పోవటం; ఎట్టు= ఏవిధంగా; ఒడన్‌, కూడున్‌= సమకూరుతుంది?; ఈ నాగభవనము= ఈ 
సర్పలోకం; (నుండి) ఏ+పాటన్‌= ఏవిధంగా; వెల్వుడణగన్‌, పోలున్‌= బయటకు పోవటానికి వీలౌతుంది?; నేడు= ఈరోజు; 
పోవనినాండు= వెళ్ళకపోతే; -ఈ+మహత్‌ యత్నము+అంతయున్‌= నేను చేసిన ఈగొప్పయత్నమంతా; నిష్పలంబు= ఫలం 
లేనిది (నిప్రయోజనం) అని; అధికచింతన్‌= పెనుదిగులునందు; తవిలి ఉన్నన్‌= చిక్కి ఉండగా; ఆ+ఉదంకు+అభిప్రాయము= 
ఆ ఉదంకునియొక్కభావం; ఎటింగి= తెలిసికొని; దివ్యపురుషుండు= (గుర్రాన్ని ఎక్కి ఉన్న) దేవతా పురుషుడు; ఇట్టులు= 
ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు; ఈ హయంబున్‌= ఈ గుర్రాన్ని; ఎక్కి; ఏంయము+ఆ= వెళ్ళుము; ఇది= ఈ గుర్రం; 
మనముకంటెన్‌= మనస్సుకంటె; గాడ్పుకంటెన్‌= గాలికంటె; వడి, కలదు= వేగం కలిగి ఉన్నది. 


తాత్పర్యం: 'నేటికి నాల్లవరోజున కుండలాలను వేగంగా తీసికొని రమ్మని గురువుగారిభార్య పట్టుదలతో నన్ను 
పంపింది. ఆ కుండలాలు ధరించే దినం ఈనాడే. ఈరోజు దాటకుండ నేను అక్కడికి పోవటం ఏవిధంగా 
సమకూరుతుంది? ఈ నాగలోకంనుండి ఎట్లా బయటికి వెళ్ళవచ్చును? నేను వెళ్ళకపోతే నేను చేసిన ఈ 
మహాప్రయత్నమంతా నిషష్ట్రయోజన మౌతుంది” - అని మిక్కిలి విచారంతో కలతనొంది యున్న ఆ ఉదంకుడిభావం 
తెలిసికొని తురగారూఢు డైన దివ్యపురుషుడు ఇట్టా పలికాడు: 'నీ వీ గుర్రం ఎక్కి వెళ్ళుము. ఇది మనస్సుకంటె 
గాలికంటె వేగం కలిగినది”. 


విశేషం: మనస్సు, గాలీ వేగం కలవాటిలో ప్రసిద్దా లైనవి. కథాకథనానికి ఉపయోగపడే ఇటువంటి సీసాలను కొందరు 'గునుగు” 
సీసాలంటారు. 


వ. అనవుడు నద్దివ్యపురుషువచనంబున నత్తురంగంబు నెక్కితత్‌క్షణంబ యయ్యుదంకుండు గురుగ్భృహంబునకు 
వచ్చె; నిట గురుపత్నియు శుచిస్నాత యై నూతనపరిధానశోభిత యై యక్కుండలంబులు దొడువ నవసరం 
బైన( దదాగ మనంబు గోరుచున్నయది యప్ప డయ్యుదంకుం గని తద్దయు సంతసిల్లి, తదానీతరత్నకుండల 
భూషిత యై, బ్రాహ్మణులం బూజించి నిజసంకల్పిత మహోత్సవం బొనరించె; నట్లు గురుకార్యంబు 
నిర్వర్తించియున్న యుదంకుం జూచి గురుం డి ట్లనియె. 115 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనిన తరువాత; ఆ+దివ్య, పురుషు= ఆ దేవతాపురుషుడి యొక్క; వచనంబునన్‌= మాటచే 
(మాటప్రకారం); ఆ+తురంగంబున్‌= ఆ గుర్రాన్ని; ఎక్కి; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే, వెంటనే; ఆ+ఉదంకుండు; గురు, 
గృహంబునకున్‌= గురువుగారి ఇంటికి; వచ్చెన్‌; ఇట= ఇక్కడ గురుగృహంలో; గురుపత్నియున్‌= గురువుగారి భార్యయున్నూ; 
శుచి, స్నాతయున్‌= పవిత్రతకొరకు స్నానంచేసినది; ఐ=అయి;. నూతన, పరిధాన శోభిత+ఐ= (కొత్తవ(స్రాలతో (ప్రకాశించినదయి; 
ఆ+కుండలంబులు= ఆ కర్ణాభరణాలు; ధరింపన్‌= ధరించటానికి; అవసరంబు= సమయం; ఐనన్‌= కాగా; తద్‌+ఆగమనంబు= 
ఉదంకునిరాక; కోరుచున్న+అది= కోరుతున్నది; అప్పుడు; ఆ+ఉదంకున్‌= ఆ ఉదంకుని; కని= చూచి; తద్దయున్‌= మిక్కిలి; 
సంతసిల్లి= సంతోషించి; తద్‌, ఆనీత, రత్న, కుండల, భూషిత, ఐ= అతనిచేత తేబడిన మణిమయ కర్ణాభరణాలచేత 
అలంకరింపబడిన దై; బ్రాహ్మణులన్‌; పూజించి= పూజ చేసి; నిజ, సంకల్పిత, మహత్‌, ఉత్సవంబు= తనచేత సంకల్పింపబడిన 
గొప్పదైన వేడుక; ఒనరించెన్‌= చేసెను; అట్టు= ఆవిధంగా; గురుకార్యంబు= గురువుగారి పని (గురుపత్ని కార్య మైనా 
గురుకార్యమే); నిర్వర్తించి= చేసి; ఉన్న=ఉండిన; ఉదంకున్‌; చూచి; గురుండు= గురు వైన పైలుడు; ఇట్టు= ఈవిధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దివ్యపురుషుడు ఆ విధంగా పల్కిన తరువాత ఆతనిమాట (ప్రకారం ఆ గుర్రాన్ని ఎక్కి ఉదంకుడు 
వెంటనే గురువుగారింటికి వచ్చాడు. గురుగృహంలో గురువుగారిభార్య పవిత్రస్నానం చేసి (కొత్తబట్టలు కట్టుకొని 
వెలుగొందుతూ కర్ణాభరణాలు ధరించే సమయం ఆసన్నంకాగా, శిష్యుడైన ఉదంకుడి రాకకొరకు ఎదురుచూస్తున్నప్పుడు 
ఆ ఉదంకుడు రాగా చూచి, మిక్కిలి సంతోషించి, అతడు తెచ్చిన మణిమయకుండలాలను ధరించి, విప్రులను 
పూబించి, తాను సంకల్పించిన మహోత్సవాన్ని జరుపుకొన్నది. ఆ విధంగా గురువుగారిపని చేసి ఉన్న ఉదంకుడిని 
చూచి గురు వైన పైలుడు ఈవిధంగా పలికాడు. 


క. ఈయున్న పాష్యుపాలికిం । బోయి కడుంబెద్దదవ్వు పోయిన య ట్ల 

త్యాయత విమల తపోమహి । మా! యిన్ని దినంబు లేల మసలితి చెపుమా! 116 
ప్రతిపదార్థం: ఈ, ఉన్న= ఇచ్చటనే ఉన్న 'ఈి సామీప్యాన్ని సూచిస్తుంది). పౌష్యు, పాలికిన్‌= పౌష్యమహారాజు చెంతకు; 
పోయి= వెళ్ళి; కడున్‌= మిక్కిలి; పెద్ద= అధికమైన; దవ్వు= దూరం; పోయిన, అట్టు= పోయినవిధంగా; అతి+ఆయత, విమల, 
తపః మహిమా= మిక్కిలి అధికమైన నిర్మలమైన తపస్సుయొక్క మహత్త్యం కలవాడా!; ఇన్ని, దినంబులు= ఇన్ని (నాలుగు) 
రోజులు; ఏల= ఏకారణంచేత; మసలితి(వి)= ఆలస్యం చేసినావు?; చెపుమా= తెలుపుము. 


తాత్సర్యం: మిక్కిలి అధిక మైన నిర్మలమైనతపస్సుయొక్కమహిమ కలవాడా! ఇక్కడికి అతిసమీపంలో ఉన్న 
పౌష్యమహారాజుచెంతకు పోయి, చాలాదూరం పోయినవిధంగా ఏకారణంచేత ఇంతఆలస్యం చేశావో తెలియజెప్పుము. 


విశేషం: పౌష్యునిపురం దగ్గరగానే ఉన్నది. నీవు గొప్ప తపస్సంపన్నుడవు. నీవు అచ్చటికి పోయి రావటానికి నాల్లురోజులు 

పట్టింది. ఇంత ఆలస్యం కావటానికి కారణ మేమి టని గురువు అడిగాడు. “అత్యాయత విమల తపోమహిమా!' అనే 

సంబోధనం సాభిప్రాయం. తపోమహిమతో ఎటువంటి కార్యమైననూ సులభంగా చేయవచ్చును. “ఈయున్న' అనే ఎత్తుగడ 
సంభాషణ సహజత్వం ఉట్టిపడేటట్టు నుడికారపు సొంపును (ప్రదర్శిస్తున్నది. 

వ. అనిన నుదంకుం డి ట్లనియెః 'నయ్యా! మీ యానతిచ్చినట్ల మసల వలవదు; తక్షకుం డను దుష్టోరగంబు 
సేసిన విఘ్నంబున నింత మసలవలసె; వినుండు: మిమ్ము వీడ్కొని చనువా(డ నెదుర నొక్కమహోక్షంబు నెక్కి 
చనుదెంచువాని నొక్కదివ్యపురుషుం గని, వాని పన్నిన వృషభగోమయ భక్షణంబు సేసి చని పాష్యుమహాదేవి 
కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చుచో( దక్షకుచేత నపహృతకుండలుండ నై వాని విఖుందన 
పాతాళలోకంబునకుం బోయి నాగపతుల నెల్ల స్తుతియించి, యందు సితాసితతంతు సంతానపటంబు 
ననువయించుచున్నవారి నిద్దణి స్త్రీలను, ద్వాదశారచక్రంబు. బరివర్తించుచున్నవారి నార్వుర( గుమారుల, 
నతిప్రమాణతురగారూఢుండైన యొక్క దివ్యపురుషుం గని, తతసాదంబున( గుండలంబులు వడసి, 
తదాదేశంబున నత్తురంగంబు నెక్కివచ్చితి; నిది యంతయు నేమి? నా కెజింగింపుం డనిన గురుం 
డిట్లనియె. 117 


ప్రతిపదార్థం: అనినన్‌= గురువు అట్టనగా; ఉదంకుండు; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పల్కెను; అయ్యా= ఆర్యా! మీ, 
ఆనతి, ఇచ్చిన, అట్టు+అ= మీరు సెలవిచ్చిన విధంగా (కర్భపద (ప్రథమకు షష్ట; మసల, వలవదు= ఆలస్యం చేయ నవసరం 
లేదు; తక్షకుండు+అను; దుష్ట+ఉరగంబు= చెడ్డపాము; చేసిన; విఘ్నంబునన్‌= ఆటంకంచేత; ఇంత= ఇంతకాలం; మసల, 


ఆదిపర్వము - ప్రథనూశ్వాసము 83 
వలసెన్‌= ఆలస్యం చేయవలసి వచ్చింది; వినుండు; మిమ్మున్‌= (గురువుగారిని); వీడ్కొని= విడిచి (మీదగ్గర సెలవు తీసికొని); 
చను, వా(డన్‌= వెళ్ళువాడను; ఎదురన్‌= నా ఎదుట; ఒక్క, మహత్‌, ఉక్షంబున్‌= గొప్ప (ఉన్నతమైన) ఎద్దును; ఎక్కి; 
చనుదెంచు, వానిన్‌= వచ్చువాడిని; ఒక్క, దివ్య, పురుషున్‌= ఒక దేవతాపురుషుడిని; కని= చూచి; వాని, పన్నిన= (కర్భపద 
ప్రథమకుషష్ట్థ్రి అతడు ఏర్పరచిన; వృషభ, గోమయ, భక్షణంబు= ఎద్దుపేడ తినటం; చేసి; చని= వెళ్ళి; పౌష్యు, మహా, దేవి= 
పౌష్యుడి దేవేరియొక్క; కుండలంబులు; ప్రతిగ్రహించి= దానంగా తీసికొని; వచ్చుచోన్‌= వచ్చేటప్పుడు; తక్షకుచేతన్‌= తక్షకు 
డనే సర్పరాజుచేత; అపహృత, కుండలుండను+ఐ= దొంగిలించబడిన కుండలాలు కలవాడ నై; వాని, పిణుందన్‌+అ= అ 
తక్షకుడి వెనుకనే; పాతాళ లోకంబునకున్‌= నాగలోకానికి; పోయి= వెళ్ళి; నాగ, పతులన్‌, ఎల్లన్‌= సర్పరాజుల నందరిని; 
స్తుతియించి= పొగడి; అందున్‌= ఆ పాతాళంలో, సిత+అసిత, తంతు, సంతాన, పటంబున్‌= తెల్లని నల్లని దారాల 
సముదాయంతో కూడిన వస్త్రాన్ని; అనువయించుచున్‌+ఉన్నవారిన్‌= నేస్తూ ఉన్నవారిని; ఇద్దణ, (స్తీలను= ఇరువురు ఆడువారిని; 
ద్వ్యాదశ+అర, చక్రంబున్‌= పండెండ్రు (12) ఆకులు కల చక్రాన్ని; పరివర్తించుచున్‌+ఉన్న, వారిన్‌= (త్రిప్పుచున్న వారిని; 
ఆర్వురన్‌, కుమారులన్‌= ఆర్లురు బాలకులను; అతి, ప్రమాణ, తురగ+ఆరూఢుండు+ఐన= మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని 
ఎక్కినవాడిని; ఒక్క, దివ్యపురుషున్‌= ఒక దేవతా పురుషుడిని; కని= చూచి; తద్‌, (ప్రసాదంబునన్‌= ఆ దివ్యపురుషుడి 
అనుగ్రహంచేత; కుండలంబులు; పడసి= పొంది; తద్‌+ఆదేశంబునన్‌= ఆ పురుషుడి ఆజ్ఞచేత; ఆ+తురంగంబున్‌= ఆ 
గుర్రాన్ని, ఎక్కి; వచ్చితిన్‌; ఇది, అంతయున్‌= పైన పేర్కొనబడిన దంతయున్నూ; ఏమి= ఏమిటి?; నాకున్‌; ఎటింగిం 
పుండు= అంతరార్థం తెల్పండి; అనినన్‌= అని ఉదంకుడు అడుగగా; గురుండు= పైలుడు; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= 
అన్నాడు. 


తాత్సర్యం: అని గురువుగారు అడుగగా ఉదంకుడు ఈవిధంగా చెప్పాడు: “ఆర్యా! మీరు సెలవిచ్చినట్లు ఆలస్యం 
చేయవలసిన అవసరం లేదు. కాని, తక్షకుడు అనే పేరు గల దుష్టు డైన నాగరాజు చేసిన ఆటంకంచేత ఇన్ని 
రోజులు ఆలస్యం చేయవలసి వచ్చింది. నేను మిమ్ము వీడి వెళ్ళుతూ ఎదుట ఒక పెద్దఎద్దు నెక్కి వచ్చేవాడిని ఒక 
దేవతాపురుషుడిని చూచి అత డేర్చరచిన ఎద్దుపేడ తిని వెళ్ళి, పౌష్యమహారాజుదేవేరికర్ణాభరణాలు పుచ్చుకొని వస్తూ 
ఉన్నాను. వస్తూ ఉండగా తక్షకుడిచేత కుండలాలు అపహరింపబడ్డవి. నేను ఆ తక్షకుడి వెనుకనే నాగలోకానికి 
పోయి సర్పరాజులనందరిని పొగడి, ఆపాతాళలోకంలో తెల్లని నల్లని దారాలతో కూడిన వస్త్రం నేస్తున్న ఇద్దరు 
స్త్రీలను, పండ్రెండాకులు కల చక్రాన్ని త్రిప్తుతున్న ఆరుగురు బాలురను (యువకులను); మిక్కిలి ఎత్తైన గుర్రాన్ని 
ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూచి, అతని అనుగ్రహంచేత కర్ణాభరణాలు పొంది, అత డాజ్ఞాపించిన విధంగా ఆ 
గుర్రం ఎక్కి వచ్చాను. ఇదంతయు ఏమిటి? దీని అంతరార్థం నాకు తెలపండి” అని అడుగగా గురువైన పైలుడు 
ఈవిధంగా పలికాడు. 


సీ. అప్పురుషుం డింద్రు+ డయ్యుక్ష మైరావ | తంబు, గోమయ మమృతంబు, నాగ 
భువనంబులో( గన్న పొలంతు లిద్దబు ధాత । యును విధాతయు, వారి యనువయించు 
సితకృష్ణతంతురాజిత తంత్ర మది యహో । రాత్రంబు, ద్వాదశారములు గలుగు 
చక్రంబు మాసాత్మ సంవత్సరంబు, కు । మారు లయ్యార్వురు మహితబుతువు, 


ఆ. లత్తురంగ మగ్ని యప్పురుషుండు ప । ర్లన్యుం డింద్రసఖుండు సన్మునీంద్ర । 
యాది నింద్రు( గాంచి యమృతాశి వగుట నీ । కభిమతార్ద సిద్ది యయ్యెనయ్య! 118 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సత్‌+ముని+ఇంద్ర= మంచి మునిశ్రేష్టుడా! ఉదంకా!; ఆ+పురుషుండు= ఎద్దు ఎక్కివచ్చిన పురుషుడు; ఇంద్రుడు; 
ఆ+ఉక్షము= ఆ ఎద్దు; ఐరావతంబు= దేవేంద్రుని వాహన మైన ఏనుగు; గోమయము= పేడ; అమృతంబు; నాగ, 
భువనంబులోన్‌= నాగలోకంలో; కన్న= నీవు చూచిన; పొలంతులు, ఇద్దణు= (స్త్రీలు ఇరువురు; ధాతయును; విధాతయు; వారి, 
అనువయించు= వారు నేసెడి; సిత, కృష్ణ రాజిత, తం(త్రము+అది= తెల్లని నల్లని దారాలతో (ప్రకాశించే ఆ మగ్గం; అహః 
రాత్రము= పగలు, రాత్రి; ద్వాదశ+అరములు= పం(డైండు (12) ఆకులు; కలుగు; చ[క్రంబు= చక్రం; మాస+ఆత్మ, 
సంవత్సరంబు= నెలల రూపమైన సంవత్సరం; కుమారులు, ఆ+ఆర్వురు= చక్రాన్ని త్రిపుతున్న ఆ ఆర్షురు బాలురు; 
మహిత, బుతువులు= గొప్ప వసంతాదు లైన బుతువులు; ఆ+తురంగము= ఆ గుర్రం; అగ్ని; ఆ+పురుషుండు= ఎత్తైన 
గుర్రాన్ని ఎక్కి కనబడిన ఆ పురుషుడు; ఇంద్ర, సఖుండు= ఇంద్రుడి మిత్రు డైన; పర్జన్యుండు= వర్దాధిదేవత; ఆదిన్‌= 
మొదట; ఇంద్రున్‌= ఇంద్రుడిని; కాంచి= చూచి; అమృత+ఆశివి+అగుటన్‌= అమృతాన్ని తిన్నవాడవగుటచేత; నీకున్‌; 
అభిమత+అర్హ, సిద్ది= కోరబడిన ప్రయోజనం యొక్క ఫలం (నెరవేరటం); అయ్యెన్‌+ అయ్య= కలిగినదయ్యా! 


తాత్సర్యం: ఓ మంచిముని (శ్రేష్టుడా! ఉదంకా! ఎద్దు నెక్కివచ్చిన ఆ పురుషుడు ఇంద్రుడు. అత డెక్కిన ఎద్దు 
దేవతల ఏను గైన ఐరావతం. పేడ అమృతం. పాములలోకంలో ఉన్న ఇద్దరు (స్త్రీలు ధాత, విధాత అనేవారు. వారు 
నేసే తెల్లని నల్లని దారాల మగ్గం దినరాత్రి రూపం. పండ్రైెండాకులు గల చక్రం నెలలరూప మైన సంవత్సరం. 
దానిని త్రిప్పే ఆర్లురు యువకులు గొప్పబుతువులు (వసంతం, (గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం). ఆ 
గుర్రం అగ్ని. దాని నెక్కిన దివ్యపురుషుడు ఇంద్రుడి మి(త్రు డైన పర్జన్యుడు. మొదట ఇంద్రుడిని చూచి అమృతం 
తిన్నవాడ వగుటచేత నీకు వాంఛితార్థసిద్ది కలిగింది. నీవు కోరినపని నెరవేరింది. కుండలాలు లభించాయి. 


విశేషం: పర్జన్యుడు వర్గాధిదేవత. ఇం|ద్రుడినే పర్దన్యు డని అంటారు. ఇక్కడ అతడు ఇంద్రమి(త్రుడిగా చెప్పబడినాడు. 
పర్దన్యుడంటే విష్ణువు అనే అర్థం కూడ ఉన్నది. పర్ణన్యము= గర్జించే మేఘం, మేఘు డని కూడ చెప్పవచ్చు. 
క. కర మిష్టము సేసితి మా। కరిసూదన! దీన నీకు నగు సత్పలముల్‌; 

గురుకార్యనిరతు లగు స । త్పురుషుల కగు టరుదె? యధికపుణ్యఫలంబుల్‌. 119 


ప్రతిపదార్థం: అరి, సూదన= శత్రువులను సంహరించేవాడా! ఉదంకా! మాకున్‌= నాకు, నా భార్యకున్నూ; కరము= మిక్కిలి; 
ఇష్టము= (ప్రియం (కోరబడింది); చేసితి(వి); దీనన్‌= ఇట్లు చేయటం చేత; నీకున్‌; సత్‌+ఫలముల్‌= మంచిఫలాలు, అగున్‌= 
కలుగుతాయి; గురు, కార్య, నిరతులు= గురువుగారి పనియందు ఆసక్తికలవారు; అగు; సత్‌, పురుషులకున్‌ యోగ్యు లైన 
జనులకు; అధిక, పుణ్య, ఫలంబుల్‌= గొప్ప పుణ్యాల ఫలితాలు; అగుట= కలగటం; అరుదు+ఎ= అపూర్వమా? ఏమీ కాదు. 


తాత్సర్యం: శత్రువులను సంహరించువాడా! మాకు మిక్కిలి (ప్రియాన్ని (కుండలాలను తెచ్చి ఇవ్వటం) కలిగించావు. 
ఈవిధంగా చేయటంవలన నీకు మంచిఫలితాలు కలుగుతాయి. గురువుల పనులందు ఆసక్తులయ్యే సజ్జనులకు 
గొప్పపుణ్యాలు చేసిన ఫలాలు కలగటంలో వింత లేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. నన్నయ నానారుచిరార్హ సూక్తినిధి, అతడి సూక్తులలో ఇది ఒకటి. గురుసేవ చేసి, వారిని 
సంతోషపెట్టటంవలన దేవతలు (ప్రసన్నులౌతారని- ఆర్యోక్తి. “అథసేవామనిచ్చంతం గురు మర్జేన తోషయేత్‌! గుర్వర్డే 
యతమానం తం అనుగృహ్హంతి దేవతాః” (సేవకు అంగీకరించని గురువును ధనంతో సంతోషపెట్టాలి. గురుదక్షిణకోసం 
పాటుపడే శిష్యుడిని దేవతలు అనుగ్రహిస్తారు) అనే తాత్పర్యాన్ని ఉదంకోపాఖ్యానం బోధిస్తుంది. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 85 


వ.  “'నీవలనం బరమ సంప్రీత హృదయుండ నయితి; నీవును గుర్వర్ణంబునందు బుణవిముక్తుండ వయితివి; 
నిజేచ్చనుండు' మనిన దదనుజ్ఞ వడసి యుదంకుం డనేకకాలంబు దపంబు సేసె; నట్టి యుదంకుండు 
తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యొక్కనాండు జనమేజయ 
మహీపాలుపాలికిం బోయి యి ట్లనియె. 120 


ప్రతిపదార్థం: నీవలనన్‌= నీయెడ; పరమ, (ప్రీత, హృదయుండన్‌, అయితిన్‌= మిక్కిలి ప్రీతి పొందిన హృదయం కలవాడ 
నైనాను; నీవును= నీవుకూడ; గురు+అర్థంబు+అందున్‌= గురువుగారి ప్రయోజనం విషయంలో (గురు కార్యనిర్వహణంలో); 
బుణ, విముక్తుండవు= బుణంవలన విడువబడినవాడవు; అయితివి; నిజ+ఇచ్చన్‌= నీ(తన)కోరికను అనుసరించి; 
ఉండుము+అనినన్‌= అని గురువు పలుకగా; తద్‌+అనుజ్ఞ= గురువుగారి అనుమతి; పడసి= పొంది; ఉదంకుండు; అనేక, 
కాలంబు= చాలాకాలం; తపంబు, చేసెన్‌= తపస్సు చేశాడు; అట్టి; ఉదంకుండు; తక్షకు, చేసిన= (కర్భపద (ప్రథమకు షష్ట 
తక్షకుడు చేసిన; అపకారంబునకున్‌= కుండలాల అపహరణరూపమైన అపకారానికి; (ప్రతీకారంబు= మారుచేత; చేయన్‌; 
చింతించి= చేయటానికి ఆలోచించి; ఒక్క, నాండు= ఒకరోజున; జనమేజయ, మహీపాలు, పాలికిన్‌= జనమేజయ 
మహారాజుచెంతకు; పోయి= వెళ్ళి, ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: నీయెడ నాహృదయం మిక్కిలి పీతి పొందింది. నీవు కూడ గురువుగారి ప్రయోజనం (కార్యం) 
నెరవేర్చటంలో బుణవిముక్తుడ వైనావు. ఇంక నీ ఇష్టం వచ్చినట్టు ఉండుము అని గురువు పలుకగా ఉదంకుడు 
అతని అనుమతి పొంది చాలకాలం తపస్సుచేశాడు. అట్టిఉదంకుడు తక్షకుడు కుండలాలను అపహరించి తనకు 
చేసిన అపకారానికి మారుచేత చేయటానికి తలంచి, ఒకరోజున జనమేజయమహారాజుచెంతకు వెళ్ళి ఈవిధంగా 
పలికాడు. 


విశేషం: ఉదంకుడు ఎంతటి తపస్సు చేసినా తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని మరవలేకపోయాడు. అది అతడి 
విచిత్రప్రవృత్తి. ఎంతటి మహర్షి అయినా తీవ్రమైన కోపాన్ని అతడు జయించలేకపోయాడు. చిన్నతప్పుకే పెద్దశాపాన్ని ఇచ్చి 
పౌష్యుడివద్ద తన స్వభావాన్ని బైటపెట్టుకొన్నాడు. దానికి తగిన శాపాన్నికూడ పొందాడు. అయినా అతడి కోపం చావలేదు. 
అంతటి తీవ్రస్వభావు డని నన్నయ ముందే కథలో ధ్వనింపచేశాడు. అతడి అంతర్గత తీవ్రకోపస్వభావమే భావికథలో 
సర్పయాగానికి కారణమైనది. దానికి బీజం పౌష్యునివద్ద కనబడుతుంది; ఆరంభం ఇక్కడ (ప్రత్యక్షమౌతుంది. కాబట్టి ఇక్కడ 


కార్యారంభం సూచింపబడింది. (సంపా). 
ఉదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ది( గలిగించుట (సం.1-3-177) 


చ. మితహితసత్యవాక్య! జనమేజయ! భూజనవంద్య! యేను సు 

స్టితి గురుదేవకార్యములు సేయంగయూను టెటింగి, వంచనో 

న్నతమతి యై యకారణమ నా కపకారము సేసె. దక్షకుం 

డతికుటిలస్వభావు(డు పరాత్మవిశేషవివేకశూన్యు. దై. 121 
ప్రతిపదార్థం: మిత, హిత, సత్య, వాక్య= పరిమితాలైనవి, మేలు కలిగించేవి, సత్యంతో కూడినవి అయిన వచనాలు కలవాడా! 


భూ, జన, వంద్య= భూమియందలి జనులచేత నమస్కరింప దగినవాడా! జనమేజయ= జనమేజయ మహారాజా! ఏను= నేను; 
సు స్టితిన్‌= మంచిస్టితితో; గురు, దేవ, కార్యములు= గురువులయొక్కయు, దేవతలయొక్కయు పనులు; చేయంగన్‌, 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 

పూనుట= చేయటానికి యత్నించటం; ఎజీంగి= తెలిసికొని; వంచన+ఉన్నత, మతి+ఐ= మోసమునందు అధికమైన బుద్ది 
(మోసంతో కూడిన బుద్ది) కలవాడై; అకారణము+అ= కారణం లేకుండానే; అతి, కుటిల, స్వభావుండు= మిక్కిలి వక్రమైన 
(కపటంతోకూడిన) స్వభావం కలవాడు; అగు; తక్షకుండు; పర+అత్మ, విశేష వివేక, శూన్యుండు+ఐ= ఇతరులయొక్కయు, 
తనయెక్కయు అతిశయము (గొప్పతనం) నందలి జ్ఞానం లేనివాడై; అపకారము= హాని; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: పరిమితాలు, హితకరాలు, సత్యయుక్తాలు అయిన మాటలుమాటాడేవాడా! భూమియందలి జనులచేత 
నమస్కరింప దగినవాడా! జనమేజయమహారాజా! నేను మంచిస్థితిలో గురువుల దేవతల పనులు చేయటానికి 
యత్నించటం తెలిసికొని మోసంతో కూడిన బుద్ది కలవా డై మిక్కిలికపటంతో కూడిన స్వభావం కల తక్షకు డనే 
సర్పరాజు ఇతరులయొక్కయు తనయొక్కయు మహత్యం తెలిసికొనే (ఇతరులకూ, తనకూ కల భేదం తెలిసికొనే) 
జ్ఞానం లేనివాడై కారణం లేకుండానే నాకు హాని చేశాడు. 


విశేషం: మితహిత సత్యవాక్యాలు నన్నయకు ప్రియమైనవి. అతని రచనలో కూడా మితహితసత్యవాక్యత్వం కనిపిస్తుంది. 
వ. అదియునుం గాక. 122 
తాత్సర్యం: అదికాక; మరియు. 


విశేషం: అదియున్‌+కాక= ఇక్కడ (ద్రుతంమీద మరొక (ద్రుతం వాడబడింది. అదియునున్‌ కాక. తరువాత ద్రుతకార్యం. 


చ. అనవరతార్థ దాన యజనాభిరతున్‌, భరతాన్వయాభివ 
రను, సకల ప్రజాహిత విధాను, ధనంజయ సన్నిభున్‌, భవ 
జ్ఞనకు( బరీక్షితున్‌ భుజగజాల్ము. డసహ్య విషోగ్రధూమకే 
తనహతిం జేసి చేసె నతిదాంతు. గృతాంతనికేతనాతిథిన్‌. 123 


ప్రతిపదార్థం: అనవరత+అర్హ, దాన, యజన+అభిరతున్‌= ఎల్లప్పుడూ ధనాన్ని దానం చేయటంలోను, యజ్ఞాలు చేయటంలోను 
ఆసక్తి కలవాడిని; భరత+అన్వ్నయ+అభివర్హనున్‌= భరతునియొక్క వంశాన్ని వృద్దిపొందించేవాడిని; సకల, (ప్రజా, హిత, 
విధానున్‌= ఎల్ల (ప్రజలకున్నూ మేలు కలిగించే విధానం కలవాడిని; ధనంజయ, సన్నిభున్‌= అర్జునుడితో (అగ్నితో) సమానుడిని; 
అతి, దాంతున్‌= మిక్కిలిదమం (అంతరింద్రియ నిగ్రహం) కలవాడిని; భవత్‌+జనకున్‌= నీతం(డ్రి అయిన; పరీక్షితున్‌= 
పరీక్షిన్మహారాజును; భుజగ, జాల్ముండు= (క్రూరు డైన తక్షకు డనే పాము; అసహ్య, విష+ఉ(గ్ర; ధూమకేతన, హతిన్‌, చేసి= 
సహింప శక్యం కాని విషం నుండి పుట్టేభయంకర మైన అగ్నియొక్క దెబ్బచేత; కృతాంత, నికేతన+అతిథిన్‌= యమునియొక్క 
గృహానికి అతిధథినిగా; అనగా మరణించిన వాడినిగా; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఎల్లప్పుడూ ధనాన్ని దానం చేయటంలోను, యజ్ఞాలు చేయటంలోనూ ఆసక్తి కలవాడున్నూ, భరత 
వంశాన్ని అభివృద్ది పొందించేవాడున్నూ, ప్రజలందరికినీ మేలు చేసేవాడున్నూ, అర్జునుడితో సమానుడున్నూ, 
నీజనకుడున్నూ, మిక్కిలి అంతరింద్రియని[గ్రహం కలవాడున్నూ అయిన పరీక్షిన్మహారాజును క్రూరు డైన తక్షకుడు 
(సర్పరాజు) సహింపశక్యం కాని విష మనే భయంకర మైన అగ్నియొక్క దెబ్బచేత యమునిగృహానికి అతిథిగా 
(అంటే మరణించిన వాడిగా) చేశాడు. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 87 


విశేషం: ఇందులో అర్జునుడి మనుమ డైన పరీక్షిత్తు గుణాలు వర్షింపబడ్డాయి. తాతగుణాలు మనుమడికి రావటం సహజం. 
అందువలన అతడు ధనంజయ సన్నిభుడు. చివరిపాదంలోని “చేసి” అనేది తృతీయావిభక్తి ప్రత్యయం. చేసెనో అనేది 
చేయుధాతువు యొక్క భూతకాల (ప్రథమైకవచన రూపం. 


ఉ. కాదన కిట్టిపాటి యపకారము. దక్షకుం డేకవిప్రసం 
బోధన జేసి చేసి నృపపుంగవ! నీవు ననేకభూసురా 
పాదిత సర్ప్వయాగమున భస్మము సేయుము తక్షకాదికా 
కోదరసంహతిన్‌ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్‌. 124 


(ప్రతిపదార్థం: నృప, పుంగవ= రాజుశ్రేష్టుడా!; కాదు+అనక= చేయరాదు అనకుండ; ఇట్టి, పాటి= ఇంత పరిమాణం గల 
(అధికమైన); అపకారము= హాని; తక్షకుండు= తక్షకు డనే సర్పరాజు; ఏక, విప్ర, సంబోధనన్‌, చేసి= శృంగి అనే ఒక 
(బ్రాహ్మణుడి _ప్రేరణచేత; చేసెన్‌= చేశాడు; నీవున్‌= నీవుకూడ; అనేక, భూసుర+ఆపాదిత, సర్ప, యాగమునన్‌= పలువురు 
బ్రాహ్మణులచేత చేయబడిన పాములను ఆహుతిచేసే యజ్ఞంలో; తక్షక+అది, కాకోదర, సంహతిన్‌= తక్షకుడు మొదలైన 
పాముల సముదాయాన్ని; హుతవహ+ఉ(గ, సమగ్ర, శిఖా చయంబులన్‌= అగ్నియొక్క భయంకరమైన సమస్తమైన (బాగా 
మండుతున్న) జ్యాలలసముదాయంచేత; భస్మము+చేయుము= బూడిద చేయుము. 


తాత్పర్యం: రాజగ్రేష్టుడా! ఇది చేయరా దని నిరాకరించకుండా, శమీకుడిపుత్రు డైన శృంగి అనే ఒక బ్రాహ్మణుడి 
'ప్రేరణచేత (పిలుపు చేత) తక్షకుడు ఇంతపెద్దకీడు చేశాడు. (నీ తండ్రిని కాటేసి చంపాడు). దానికి ప్రతీకారంగా 
నీవుకూడా పలువురు బ్రాహ్మణులచేత నిర్వహింపబడే సర్సయాగంలో అగ్నియొక్క భయంకర మైన సమస్త జ్వాలల 
సముదాయంచేత తక్షకుడు మొదలైన పాములసమూహాన్ని బూడిద చేయుము. 


ఉ.  ప్రల్లదు( డైన యొక్కకులపాంసను చేసినదాన( దత్కులం 
బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? గావునన్‌ మహీ 
వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోం 
ద్రెళ్ళగ సర్ప్వయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్‌. 125 


ప్రతిపదార్థం: మహీ, వల్లభ= రాజా! అతి, ధీ, యుత= అధిక మైన బుద్దితో కూడినవాడా!; ప్రల్లదుండు+ఐన= దుష్టు డైన; 
ఒక్క కుల, పాంసను= కులాన్ని దూషించేవా డైన (కులానికి అపకీర్తి తెచ్చేవా డైన); తక్షకుని (కర్షపద ప్రథమకు షష్ట; చేసిన 
దానన్‌= చేసిన పనిచేత; తద్‌+కులంబు+ఎల్లను= ఆ కులమంతయున్నూ; దూషితంబు+అగుట= నిందింపబడటం; 
ఏమి+అపూర్వము= ఏమంత ఆశ్చర్యం? (కాదని భావం); కావునన్‌= అందుచేత; తక్షక+అధమ= హీను డైన తక్షకుని; 
నెపంబునన్‌= మిషచే (కారణంచేత), సర్పములు+ఎల్లన్‌= పాములన్నియునూ; అగ్నిలోన్‌= అగ్నియందు; (తైెళ్ళ(గన్‌= పడేటట్టుగా; 
విప్ర, సమ్మతిన్‌= (బ్రాహ్మణుల అంగీకారంతో; సర్పయాగము= పాములను ఆహుతి చేసే యజ్ఞాన్ని; చేయుము. 


తాత్సర్యం: మిక్కిలి బుద్దిమంతుడ వైన ఓ రాజా! దుష్టు డైన ఒక కులదూషకుడు చేసిన చెడ్డపనిచేత ఆ 
కులమంతా నిందింపబడటం (హింసింపబడటం) ఏమంత వింత? కాబట్టి నీచు డైన ఆ తక్షకుడు కారణంగా 
పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్టుగా బ్రాహ్మణుల అంగీకారంతో సర్పయాగం చేయుము. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కులంలో దుష్టుడు ఒక్క డుంటే చాలు. అతడివలన ఆ కులమంతా హాని పొందుతుంది- అనే వాక్యం గమనిస్తే 
దుష్టుడైన ఒక దుర్యోధనుడు కారణంగా కౌరవవంశ మంతా పలువురురాజులతో సహా మరణిస్తా రని కావ్వార్థం 
సూచింపబడుతున్నది. ఇది నన్నయ (ప్రతిభాసంపదకు, అతని కవితలోని వస్తుధ్వనికి నిదర్శనం. 


వ. అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్ప్వయాగంబునందు బుద్ది పుట్టించె ననిన విని శౌనకాది 
మహామును లక్కథకున కి ట్లనిరి. 126 


ప్రతిపదార్థం: అని=అని పలికి; ఇట్టు= ఈవిధంగా; ఆ+ఉదంకుండు= ఉదంకు డనే సైలశిష్యుడు; జనమేజయునకున్‌= 
పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడికి; సర్ప, యాగంబునందున్‌= సర్పయాగం చేయటంలో; బుద్ది= తలంపు; పుట్టించెన్‌= 
కలిగించాడు; అనినన్‌= అని సౌతి చెప్పుగా; విని; శౌనక+ఆది, మహత్‌, మునులు= శౌనకుడు మొదలైన మహర్షులు; 
ఆ+కథకునికిన్‌= కథ చెప్పే సౌతికి; ఇట్టు= ఈవిధంగా; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: అని బోధించి ఈవిధంగా ఆ ఉదంకు డనే ముని జనమేజయమహారాజుకు సర్పయాగం చేయాలనే 
తలంపు కలిగించా డని సౌతి చెప్పుగా విని, శౌనకుడు మొదలైన మహర్షులు అతనితో ఈవిధంగా అన్నారు. 


చ. అమితజగద్దయంకరవిషాగ్నియు నప్రతిహన్యమాన వీ 
ర్యము గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్ప్వయా 
గమున నుదగ్రపావకశిఖాతతులం దొర(గంగ6 గారణం 
బమలచరిత్ర! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్‌. 127 


ప్రతిపదార్థం: అమల చరిత్ర= నిర్మల మైన (ప్రవర్తనం కలవాడా! సాతీ! అమిత, జగత్‌, భయంకర, విష+అగ్నియున్‌= 
అధికంగా లోకాలకు భయం కలిగించే విష మనే అగ్నియు; అ(ప్రతిహన్యమాన, వీర్యమున్‌= అడ్డగింపబడని పరాక్రమాన్ని; 
కల+అట్టి= కలిగినటువంటి; సర్పాలకు; ఆ, జనమేజయు, చేయు= ప్రసిద్దు డైన జనమేజయ మహారాజు చేసే; సర్సయాగమునన్‌= 
పాములను క్రేల్బే యజ్ఞంలో, ఉదగగ్ర, పావక, శిఖా, తతులన్‌= భయంకరమైన అగ్నియొక్క జ్వాలల సమూహంలో; తొరుం 
గంగన్‌= పడటానికి; కారణము+ఏమి= హేతు వేమిటి?; చెప్పుము+అయ్య= చెప్పవయ్యా (ప్రార్థనార్థకం); వినన్‌= వినటానికి; 
కడున్‌= మిక్కిలి; వేడ్క= కుతూహలం; అయ్యెడున్‌= జొతున్నది. 


తాత్సర్యం: నిర్మల మైన చరిత్ర గల ఓసౌతీ! లోకాలకు అధికంగా భయాన్ని కలిగించే విష మనే అన్నియు, 
అడ్డగించటానికి వీలులేని పరాక్రమమూ కల పాములకు జనమేజయమహారాజు చేసే సర్ష్వయాగంలో భయంకర 
మైన అగ్నిజ్వాలలసమూహాన పడటానికి హేతు వేమిటో తెల్పుమా! వినటానికి చాల కుతూహలం జౌతున్నది. 


భృగువంశ కీర్తనము - భృగు వగ్నికి శాప మొసంగుట (సం. 1-5-3) 


వ. అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పె. “దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబునం 
జేసి జనమేజయు సర్ప్వయాగంబున సర్వభక్షకుం డైన యగ్నియందు సర్పంబుల కెల్ల నకాండప్రకయం బైన, 
దాని భృగువంశజుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండుడిగించినట్లు జరత్మారుసుతుం 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 89 


డైన యాస్తీకుండుడిగించె; దీని సవిస్తరంబుగాం జెప్పెదవినుం' డని భృగువంశకీర్తనంబు నాస్తీకు చరితంబును 
జెప్పం దొడంగి. 128 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌; వారికిన్‌= శౌనకాది మునులకు; ఆ+కథకుండు= కథ చెప్పే సౌతి; ఇట్టు+అని= ఈవిధంగా; 
చెప్పెన్‌; తొల్లి= పూర్వం; సర్ప, కుల, జనని, ఐన= పాముల సమూహానికి తల్లి అయిన; కద్రువ= కద్రువ అనే కశ్యపునిభార్య 
యొక్క; శాపంబు= శాప మనే; కారణంబునన్‌+చేసి= హేతువుచేత; జనమేజయు, సర్ప, యాగంబునన్‌= జనమేజయుడు 
చేసే సర్పయాగంలో; సర్వ, భక్షకుండు+ఐన= అన్నిటిని తినేవా డైన; అగ్ని+అందున్‌= అగ్నిలో; సర్పంబులకున్‌+ఎల్లన్‌= 
పాముల కన్నిటికిని; అకాండ, (ప్రళయంబు+ఐనన్‌= అకస్మాత్తుగా (తలవని తలంపుగా) నాశనం కాగా; దానిన్‌= ఆ 
ప్రళయాన్ని; భృగు, వంశజుండు+ఐన= భృగుమహాముని వంశంలో పుట్టినవా డైన; రురుండు= రురుడు అనేవాడు; కావించు= 
చేసే, సర్ప, ఘాతంబు= పాములను చంషే(క్రియను; సహ(స్రపాదుండు= సహ(స్రపాదుడు అనే ముని; ఉడిగించిన, అట్టు= 
మాన్సించినట్టుగా; జరత్కారు, సుతుండు+ఐన= జరత్కారు దంపతుల కుమారు డైన; ఆస్తీకుండు= ఆస్తీకుడు అనే వాసుకి 
మేనల్లుడు; ఉడిగించెన్‌= మాన్సించెను; దీనిన్‌= ఈవృత్తాంతాన్ని; స, విస్తరంబుగాన్‌= వివరాలతో కూడుకొని ఉండేటట్లుగా; 
చెప్పెదన్‌; వినుండు+అని; భృగువంశ, కీర్తనంబున్‌= భృగుమహర్షి వంశంయొక్క స్తుతియున్నూ; ఆస్తీకు, చరితంబును= 
ఆస్తీకుని వృత్తాంతమున్నూ; చెప్పన్‌, తొడంగెన్‌= చెప్పటానికి ఆరంభించాడు. 


తాత్సర్యం: అని శౌనకాదిమునులు అడుగగా కథకు డైన సౌతి ఈవిధంగా చెప్పాడు. పూర్వం పాముల సమూహానికి 
తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం కారణంగా జనమేజయుడు చేసిన సర్సయాగంలో సర్వభక్షకు డైన అన్నియందు 
పాముల కన్నింటికిని ఆకస్మిక మైన నాశం కలుగగా, ఆ నాశంనుండి భృగువంశసంజాతు డైన రురుడు చేసే 
సర్పమారణాన్ని సహ(స్రపాదు డనే ముని మాన్సించినట్లుగా జరత్కారు దంపతుల కుమారు డైన ఆస్తీకు డనేముని 
మాస్సించాడు. ఈ వృత్తాంతాన్ని విపులంగా చెప్పుతాను. వినండి. అని భృగుమహామునివంశంయొక్క కీర్తనాన్నీ, 
ఆస్తీకునికథనూ చెప్పటం ఆరంభించాడు. 


సీ. _ భృగు డను విప్రుండు మగువ( బులోమ యన్‌ । దాని గర్భిణి దన ధర్మపత్ని 
నగ్నిహోత్రమునకు నగ్నులు విహరింపు । మని పంచి యభిషేచనార్థ మరుగ, 
నంత( బులోము డన్‌ వింతరక్కసు( డగ్ని | హోత్రగ్భృహంబున కొయ్య వచ్చి, 
యత్తన్వి( జూచి, యున్మత్తు(డై 'యెవ్వరి । సతి యిది సెప్పమా జాతవేద!' 


ఆ. యనగ, నగ్మిదేవు( డన్ఫృతంబునకు విప్ర । శాపమునకు వెటిచి'శాపభయము 
దీర్డుకొనంగం బోలుం దీర్వరా దనృతాభి | భాషణమున నైన పాపభయము.” 129 


ప్రతిపదార్థం: భృగుండు+అను; విప్రండు= బ్రాహ్మణుడు; పులోమ, అన్‌, దానిన్‌= పులోమ అనే పేరు కలదానిని; మగువన్‌= 
(స్రీని) భార్యను; గర్భిణిన్‌= గర్భవతిని; తన; ధర్మ, పత్నిన్‌= వేదోక్తధర్మాన్ని అనుసరించి పెండ్డాడిన భార్యను; 
అగ్నిహోత్రమునకున్‌= అగ్నికార్యానికి; అగ్నులు; ఆహవనీయం, దక్షిణాగ్ని గార్హపత్యం అనే (త్రేతాగ్నులను, విహరింపుము+అని= 
ప్రజ్వలింపచేయుము అని; పంచి= ఆజ్ఞాపించి; అభిషేచన+అర్థము= స్నానం చేసే నిమిత్తం; అరుగన్‌= వెళ్ళగా; అంతన్‌= 
అప్పుడు; పులోము(డు+అన్‌= పులోముడు అనే పేరు కల; వింత, రక్కసుండు= అరుదైన రాక్షసుడు (అతడు వరాహరూపంలో 
రావటంచేత వింత పదం వాడబడింది); అగ్నిహోత్ర, గృహంబునకున్‌= అగ్నులను ఉపాసించే గృహభాగానికి; ఒయ్యన్‌= 
మెల్లగా; వచ్చి; ఆ+తన్విన్‌= పులోమ అనే ఆ స్ర్తీని; చూచి; ఉన్మత్తుండు+ఐ= మోహించిన వాడై; జాతవేద= ఓ అన్నీ! ఇది= 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఈమె; ఎవ్వరి, సతి= ఎవరి భార్య?; చెప్పుమా= తెల్పుమా; అనంగన్‌= అని అడుగగా; అగ్ని దేవుండు= దేవుడైన అగ్ని; 
అనృతంబునకున్‌= అసత్యానికిన్నీ; విప్రశాపంబునకున్‌= (బ్రాహ్మణు డైన భృగువు పెట్టే శాపానికిన్నీ; వెజచి= భయపడి; శాప, 
భయము= శాపంవలని భయాన్ని (హానిని); తీర్చుకొనంగన్‌+పోలున్‌= తొలగించుకోవచ్చును; అన్నత+అభిభాషణమునన్‌= 
అసత్యం పల్కటంచేత; ఐన= కలిగిన; పాప, భయంబు= పాపంవలనిభయం; తీర్చన్‌, రాదు= తొలగింపరాదు. 


తాత్పర్యం: భృగు వనే బ్రాహ్మణుడు గర్భవతియు, తన ధర్మపత్నియు అయిన పులోమ అనే సతిని అగ్నికార్యానికి 
అగ్నులను ప్రజ్వలింపజేయు మని నియోగించి స్నానం చేయటానికై వెళ్ళగా, అపుడు పులోముడు అనే పేరుగల 
వింతరాక్షసుడు అగ్నిగృహానికి మెల్లగా వచ్చి ఆ వనితను చూచి మోహితు డై ఓ అగ్నీ! ఈమె ఎవ్వరి భార్యయో 
చెప్పు మని అడుగగా, అగ్నిదేవుడు అటు అసత్యం చెప్పటానికీ, ఇటు భృగు విచ్చే శాపానికీ భయపడి, “శాపం వలన 
కలిగే హాని తొలగించుకోవచ్చును; అసత్య మాడటంవలన కలిగే పాపాన్ని తొలగింపరాదు”. 


విశేషం: ఇందులో అసత్యభాషణంవలన కలిగే పాపం ఎంత అధికమైనదో సూచింపబడింది. ఇది నన్నయ సత్యనిస్టకు 
నిదర్శనం" అందుచేతనే అతడు 'నిత్యసత్యవచను' డనటం. 


వ. అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపు( జెప్పిన, నప్పలోముండు 'నిది నాకు( దొల్లి 
వరియింపంబడిన భార్య, పదంపడి భృగుండుపెండ్లియయ్యె' నని వరాహరూపంబున నాసాధ్వినతిసాధ్వసచిత్త 
నెత్తికొని పర్వం బర్వం, దద్గర్దంబున నున్న యర్హకుండు గరం బలిగి కుక్షిచ్యుతుం డై చ్యవనుండు నాం బరంె 
నమ్మునికుమారుని. | | 130 


ప్రతిపదార్థం: అని; విచారించి= ఆలోచించి; ఆ+పరమ, పతివ్రత= ఆ గొప్ప పతివ్రత (భర్తయే వ్రతంగా కలది); భృగుపత్ని= 
భృగుమహర్షి యొక్క భార్య; అని; కల, రూపున్‌= ఉన్న విధం (యథార్థం) చెప్పినన్‌= తెల్పగా; ఆ+పులోముండున్‌= ఆ 
పులోము డనే రాక్షసుడున్నూ; ఇది= ఈమె; నాకున్‌= నాకొరకు; వరియింపబడిన= కోరబడిన (ఎన్నబడిన); భార్య; పదంపడి= 
పిమ్మట; భృగుండు= భృగుమహాముని; పెండ్లి, అయ్యెన్‌= వివాహ మాడినాడు; అని= అని తలచి; వరాహ, రూపంబునన్‌= 
పంది రూపంలో; ఆ, సాధ్విన్‌= ఆ పతివ్రతను; అతి, సాధ్వస, చిత్తన్‌= మిక్కిలి భయంతో కూడిన హృదయం కలదానిని; 
ఎత్తికొని= చేత (గ్రహించి; పర్వన్‌, పర్వన్‌= వేగంగా చాలదూరం పరుగెత్తగా; పరుగెత్తగా (పజచు ధాతువు యొక్క తుమున్నర్థక 
రూపం. పర్చు - పర్వన్‌); తద్‌+గర్భంబునన్‌= ఆమె గర్భంలో; ఉన్న; అర్భకుండు= శిశువు; కరంబు= మిక్కిలి; అలిగి= 
కోపించి; కుక్షి చ్యుతుండు+ఐ= గర్భంనుండి జారినవాడై; చ్యవనుండు, నాన్‌= చ్యవనుడు (జారినవాడు) అనగా; పరరౌన్‌= 
ఒప్పెను; ఆ+ముని, కుమారునిన్‌= ఆ భృగుమునియొక్క కొడుకును. 


తాత్సర్యం: అని ఆలోచించి ఆ మహాపతివ్రత భృగుమహర్షిభార్య అని యథార్థం చెప్పగా ఆ పులోముడు “ఈమె 
పూర్వం నాకై ఎన్నబడిన భార్య. తరువాత ఈమెను భృగుమహర్షి పెండ్లాడాడు' అని తలంచి పందిరూపంతో 
మిక్కిలి భయంతో కూడిన హృదయం గల ఆ పతివ్రతను (గ్రహించి చాలాదూరం పరుగెత్తగా ఆమె గర్భంలో ఉన్న 
శిశువు మిక్కిలి కోపించి గర్భంనుండి జారి చ్యవను డనే పేరుతో ఒప్పారాడు. ఆ మునికొడుకును. 


విశేషం: కుక్షిచ్యుతుడు కావటంచేత అతడికి చ్యవను డనే పేరు కలిగింది. పర్వన్‌ పర్వన్‌ అనే ద్విరుక్తి వలన చాల దూరం, 
కాలం సూచింపబడుతున్నవ! 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 91 
చ్యవనునివలన( బులోము(డను రాక్షసుండు చచ్చుట 


క. సముదిత సూర్య సహస్రో | పమ దుస్సహతేజు జగదుపప్లవ సమయా 
సమదీప్తి తీవ్ర పావక | సము జూచుచు నసుర భస్మసాత్మృతు( డయ్యెన్‌. 131 


ప్రతిపదార్థం: సముదిత, సూర్య, సహస్ర, ఉపమ, దుస్సహ, తేజున్‌= ఉదయించిన సూర్యుల వేయిమందితో సమానమైన 
సహింపశక్యం కాని కాంతి గలవాడిని; జగత్‌, ఉపప్టవ సమయ, అసమ, దీప్తి తీవ్ర, పావక, సమున్‌= లోకాలయొక్క 
ప్రళయకాలంలోని అ(ప్రతిమాన మైన (సాటిలేని) కాంతి కల తీక్ష్‌ణ మైన అగ్నితో సమాన మైనవాడిని (మునికుమారుడిని); 
చూచుచున్‌; అసుర= రాక్షసుడు (పులోముడు); భస్మసాత్‌కృతుండు= బూడిదగా చేయబడినవాడు; అయ్యెన్‌= అయినాడు. 


తాత్సర్యం: ఉదయించిన వేయిమంది సూర్యులతో సమాన మైన సహింపశక్యం గాని తేజస్సు కలవాడున్నూ, 
ప్రపంచానికి ప్రళయం కలిగే సమయంలో సాటిలేని కాంతిగల తీక్ష్‌ణ మైన అగ్నితో సమానమైన వాడున్నూ అయిన 
మునికుమారుడిని (చ్యవనుడిని) చూస్తూ పులోముడు దగ్గు డై బూడిద అయినాడు. 


విశేషం: ప్రళయాలు పలురకాలు. అన్నిప్రళయంలో తీవ్రతేజస్సు గల అగ్నిచేత జగత్తంతా దగ్ధ మై బూడిద జొతుంది. అసుర 
శబ్దం వైకల్సికంగా 'స్రీసమం. అసుర, అసురుడు, సంస్కృతసమాసంలో కాదు. రావణాసురుడు అలం: ఉపమ. 


వ. పులోమయు నక్కొడుకు భృగుకులవర్దను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె; నంతకు ముందటి నా రక్కసునకు 
వెబిచి యక్కోమలి యేడ్గ్డుచుం బోయిన దద్దాప్పధారాప్రవాహంబు మహానది యై తదాశ్రమసమీపంబునం 
బాటిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె; నంత. గృతస్నానుం డై భృగుండు 
సనుదెంచి బాలార్కుండునుంబోని బాలకు నెత్తికొనియున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున 
కలిగి, 'యయ్యసుర ని న్నె ట్లైెటింగె? నెవ్వరు సెప్పి రనినం బులోమ యి ట్లనియె. 132 


ప్రతిపదార్థం: పులోమయున్‌= ఆ పులోమకూడ; భృగు, కుల, వర్హనున్‌= భృగుమహామునియొక్క వంశాన్ని వృద్ధి పొందించే; 
ఆ+కొడుకున్‌= ఆ కుమారుడిని; ఎత్తికొని; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తన ఆశ్రమానికి; వచ్చెన్‌; ఆవచ్చుటకు, ముందజన్‌= 
ఆ రావటానికి ముందే; ఆ రక్కసునకున్‌= పులోము డనే ఆ రాక్షసునికి, వెజచి= భయపడి; ఆ+కోమలి= ఆ కాంత 
(పులోమ); ఏడ్భుచున్‌, పోయినన్‌= ఏడుస్తూ పోగా; తద్‌, బాష్ప, ధారా, ప్రవాహంబు= ఆమె కన్నీటి ధారలయొక్క (ప్రవాహం; 
మహత్‌, నది, ఐ= గొప్పనది యై; తద్‌, ఆశ్రమ, సమీపంబునన్‌= ఆ ఆశ్రమం చెంత; పాటినన్‌= (ప్రవహింపగా; దానికిన్‌= 
ఆ నదికి; లోక, పితామహుండు= లోకానికి తాత అయిన (బ్రహ్మ; వధూసర, అను, నామంబు= వధూసర అనే పేరు; చేసెన్‌= 
పెట్టాడు; అంతన్‌= పిమ్మట; కృత, స్నానుండు+ఐ= చేయబడిన స్నానం కలవాడై (స్నానం చేసిన వాడై); భృగుండు= 
భృగుమహర్షి చనుదెంచి= వచ్చి; బాల+అర్కుండునున్‌+పోని= లేతసూర్యుడిని పోలిన; బాలకున్‌= కుమారుడిని; ఎత్తికొని, 
ఉన్న; నిజపత్నిన్‌= తన భార్యను; చూచి; అసుర+చేసిన= రాక్షసుడు చేసిన; అపకారంబునకున్‌= కీడునకు; అలిగి= కోపించి; 
ఆ+అసుర= ఆ రాక్షసుడు; నిన్నున్‌, ఎట్టు+ఎజింగెన్‌= నిన్ను ఏ విధంగా తెలిసికొన్నాడు?; ఎవ్వరు, చెప్పిరి; అనినన్‌; పులోమ; 
ఇట్లు; అనియెన్‌. 


తాత్పర్యం: భృగుమహర్షివంశాన్ని పెంపొందించే ఆ కుమారుడిని ఎత్తుకొని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది. 
ఆమె రావటానికి పూర్వమే ఆ రాక్షసుడికి భయపడి ఆ పులోమ ఏడుస్తూ పోగా ఆమెకన్నులనుండి కారిన కన్నీళ్ళ 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధారలయొక్క (ప్రవాహం గొప్పనది యై ఆ ఆశ్రమంచెంత ప్రవహింపగా, ఆనదికి లోకానికే తాత అయిన బ్రహ్మదేవుడు 
వధూసర అనే పేరు పెట్టాడు. పిమ్మట స్నానం చేసి భృగుమహర్షివచ్చి లేత సూర్యుడి వంటి కుమారుడిని ఎత్తుకొని 
ఉన్న తనభార్యను చూచి, రాక్షసుడు చేసిన హానికి కోపించి, “ఆ రాక్షసుడు నిన్ను ఎట్లా తెలిసికొన్నాడు?” 'నీజాడ 
ఎవ్వరు చెప్పారు?” అని అడుగగా పులోమ ఇట్లా పలికింది 


విశేషం: అలం: ఉపమ. వధూసర అంటే వధువును (స్త్రీని) అనుసరించేది అని అర్థం. 


క ఈ యగ్నిదేవు( డసురకు | నో యన చెప్పుటయు విని మహోగ్రాకృతితో 
నాయసుర నన్ను సూకర । మై యప్పుడ యెత్తుకొని రయంబున( జనుచోన్‌. 133 


ప్రతిపదార్థం: ఈ+అగ్నిదేవుడు= దేవు డైన ఈ అగ్ని; అసురకున్‌= రాక్షసునికి; ఓ, యనన్‌ - ఒయ్యనన్‌= మెల్లగా; 
చెప్తుటయున్‌= నన్నుగూర్చి తెలుపగా; విని; మహత్‌, ఉ(గ్ర+ఆకృతితోన్‌= గొప్ప భయంకర మైన ఆకారంతో; ఆ+అసుర= 
ఆ రాక్షసుడు; నన్నున్‌; సూకరము+ఐ= పంది యై; అప్పుడు+అ= వెంటనే; ఎత్తికొని= (గ్రహించి; రయంబునన్‌= వేగంతో; 
చనుచోన్‌= వెళ్ళేటప్పుడు. 


తాత్సర్యం: ఈ అగ్నిదేవుడు పులోమరాక్షసుడికి మెల్లగా నన్నుగూర్చి చెప్పగా విని, చాల భయంకర మైన ఆకారంతో 
ఆ రాక్షసుడు పంది యై నన్ను వెంటనే ఎత్తికొని వేగంతో వెళ్లే ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, 'కుక్షిచ్యుతు(డై సుతు డా । రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్‌ 
రక్షించె నన్ను ననవుడు । నక్షణమ మునీంద్రు( డగ్ని కతిరోషమునన్‌. 134 


ప్రతిపదార్థం: సుతుండు= పుట్టిన కుమారుడు; కుక్షి చ్యుతుండు+ఐ= గర్భంనుండి జారినవాడై; రాక్షసునిన్‌= రాక్షసు డైన 
పులోముడిని; భస్మంబు, చేసి= బూడిద చేసి; రాజిత, శక్తిన్‌= (ప్రకాశించే శక్తితో; నన్నున్‌; రక్షించెన్‌= కాపాడెను; అనవుడున్‌= 
అనిన తరువాత; ఆ, క్షణము+అ= తత్‌ క్షణమే, వెంటనే; ముని+ఇంద్రుండు = ముని శ్రేష్టు డైన భృగువు; అగ్నికిన్‌; అతి, 
రోషమునన్‌= మిక్కిలి కోపంతో. 


తాత్సర్యం: గర్భంలోని కుమారుడు గర్భంలోనుండి జారి ఆ రాక్షసుడిని బూడిద చేసి ప్రకాశించే మహిమతో 
నన్ను కాపాడాడు, అనిన అనంతరం ముని శ్రేష్ట డైన భృగువు వెంటనే అగ్నికి అతికోపంతో. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: ఆ క్షణము అని పాఠాంతరం. (త్రికముమీది అసంయుక్త హల్టునకు ద్విత్వం వస్తుంది. క్ష- అసంయుక్తం 
కాదు. అప్పుడు 'ఆ' హ్రస్వం కాదు, కాని క్షణమైనా వ్యవధానం లేకుండా అని అర్థం చెప్పవచ్చును. 
వ. _ 'నీ వతిక్రూరుండవు సర్వభక్షకుండవు గి మ్మని శాపం బిచ్చిన నగ్నిదేవుం డి ట్లనియె. 135 


ప్రతిపదార్థం: నీవు; అతి, క్రూరుండవు= మిక్కిలి దుష్టుడవు; సర్వ, భక్షకుండవు= అన్నింటిని తినేవాడవు; కమ్ము= అగుము; 
అని; శాపంబు+ఇచ్చినన్‌= శపించగా; అగ్నిదేవుండు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 93 


తాత్సర్యం: 'నీవు మిక్కిలి దుష్టుడవు, అన్నిటిని తినువాడవు కమ్ము" అని భృగువు శపించగా అగ్నిదేవుడు 
ఈవిధంగా అన్నాడు. 


క తన యెటి(గిన యర్ధం బొరు(। డనఘా! యిది యెట్లు సెప్పు మని యడిగినం జె 
ప్పనివాండును సత్యము సె । ప్పనివాండును ఘోీరనరకపంకమున( బడున్‌. 136 


ప్రతిపదార్థం: ఒరుండు= ఇతరుడు; తన, ఎజీంగిన, అర్థంబు= తాను తెలిసికొనిన విషయాన్ని; అనఘా!= ఓ పాపరహితుడా!; 
ఇది, ఎట్టు, చెప్తుము= ఇది ఏవిధంగా జరిగిందో తెలుపుము; అని అడిగినన్‌= అని అడుగగా; చెప్పనివాండును= తెలుపని 
అతడును; సత్యము= నిజం; చెప్పనివాడును= తెలుపని అతడును; ఘోర, నరక, పంకమునన్‌= భయంకరమైన నరక మనే 
బురదలో; పడున్‌= పడతాడు. 


తాత్సర్యం: తనకు తెలిసిన విషయాన్ని ఇతరు డెవరైనా ఓ పుణ్యాత్ముడా! ఇది ఎట్టా జరిగిందో తెలుపు" మని 
అడిగితే చెప్పటానికి నిరాకరించే వాడున్నూ, నిజం చెప్పక అబద్ధం చెప్పేవాడున్నూ భయకంర మైన నరక మనే 
బురదలో పడతారు. (ఇక్కడ బురదవంటి నరకంలో పడతా రని కూడ చెప్పవచ్చును. అప్పు డది ఉపమాన ఉత్తర 
పద కర్మధారయం). 


విశేషం: ఇక్కడ కర్భపదంలో రెండు శబ్దా లున్నప్పటికి వారు వేరే వ్యక్తులు కావటం చేత (క్రియాపదం ఏకవచనంలోనే 
వాడబడింది. చెప్పనినాండును, అని పాఠాంతరం, చెప్పనప్పుడును అని అర్థం. అలం: రూపకం. 


వ. కావున నే నసత్యంబునకు వెబిచి యక్కోనులి భృగుపత్ని యని కల రూపు( జెప్పితి; నఖిల జగత్కర్మసాక్షినై 
యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు? నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన, నే నలిగి నీకు 
బ్రతిశాపం బీనోపనివా(డను గాను; వినుము. 137 


ప్రతిపదార్థం: కావునన్‌; ఏను= నేను; అసత్యంబునకున్‌= అబద్దం పల్కటానికి; వెజచి= భయపడి; ఆ+కోమలి= ఆస్తీ; 

భృగుపత్ని= భృగుమహర్షియొక్క భార్య; అని; కల, రూపున్‌= ఉన్న విధాన్ని (సత్యవిషయాన్ని); చెప్పితిన్‌= తెలిపితిని; అఖిల, 

జగత్‌, కర్మ, సాక్షిని+ఐ= ఎల్ల లోకాలలోని జనుల పనులకు సాక్షి నై ఉండి; అసత్యంబు= అబద్దం; ఎట్టు= ఏ విధంగా; 
ర దె జి (నో ధా 

పలుకన్‌, నేర్తున్‌= చెప్పజాలుదును?; అది, నిమిత్తంగా= నేను సత్యం చెప్పటం కారణంగా; నీవు; నాకున్‌; శాపంబు+ఇచ్చినన్‌; 

ఏను= నేను; అలిగి= కోపించి; ప్రతి శాపంబు= తిరిగి శాపం; ఈన్‌, ఓపనివాండను, కాను= ఇవ్వటానికి శక్తిలేనివాడను కాను, 

వినుము. 


తాత్పర్యం: కాబట్టి, నేను అబద్దం చెప్పటానికి భయపడి, ఆ సాధ్వి భృగుమహర్షిభార్య అని నిజ మైన విషయం 
ఉన్నది ఉన్నట్టు తెలిపినాను. ఎల్లలోకాలలోని ప్రజలు చేసే పనులను చూచేవాడనై ఉండి అబద్ధం ఏవిధంగా 
చెప్పజాలుతాను? అది కారణంగా నీవు నన్ను శపించగా నేనుకూడ కోపించి నీకు తిరిగి శాపం ఈయలేనివాడను 
కాను. వినుము. 


విశేషం: శాాభయం కంటె, అసత్యభయానికే ప్రాధమ్యం. 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  అడిచినం దిట్టినన్‌, మటి మహాపరుషంబులు పల్కి యల్కతోం 
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు; వారల కెగ్గు సేసినం 
జెడు నిహముం బరంబు, నిది సిద్దము గావు టెటింగి, భక్తి నె 
ప్పుడు ధరణీసురోత్తముల. బూజలం దన్సుదు, నల్గ నోడుదున్‌. 138 


ప్రతిపదార్థం: అడిచినన్‌= కొట్టినప్పటికిన్నీ; తిట్టినన్‌= తిట్టినప్పటికిన్నీ; మజీ= ఇంకను; మహత్‌+పరుషంబులు= అతి కఠిన 
వాక్యాలు; పల్కి; అల్కతోన్‌= కోపంతో; పొడిచినన్‌= పిడికిలి మొదలైన వాటితో కొట్టినప్పటికిన్నీ; ఉత్తమ, ద్విజులు= శ్రేష్ట 
లైన బ్రాహ్మణులు; పూజ్యాలు= పూజింపదగినవారు; వారలకున్‌= ఆ (బ్రాహ్మణులకు; ఎగ్గు= హాని; చేసినన్‌= చేస్తే, ఇహమున్‌, 
పరంబున్‌= ఈ లోకంలోని సౌఖ్యమున్నూ, సైలోకంలోని సౌఖ్యమున్నూ; చెడున్‌= చెడిపోతాయి. ఇది= ఇట్టా చెడిపోవటం; 
సిద్దము, కావుట= యథార్థం అగుట (నిర్ణయింపబడింది కావటం); ఎటింగి= తెలిసికొని; భక్తిన్‌= భక్తితో; ఎప్పుడున్‌= 
ఎల్లప్పుడును; ధరణీసుర+ఉత్తములన్‌= (శ్రేష్టులైన బ్రాహ్మణులను; పూజలన్‌= పూజలతో; తన్సుదున్‌= తృప్తి పొందిస్తాను;అల్లన్‌, 
ఓడుదున్‌= కోపించటానికి జంకుతాను. 


తాత్పర్యం: కొట్టినా, తిట్టినా, ఇంకను అతికఠినా లైన వాక్యాలు పలికి కోపంతో పోట్లాడినా (్రేష్టు లైన బ్రాహ్మణులు 

యు యు నా! ౧ యా 
పూజించదగినవారు. అట్టి బ్రాహ్మణులకు హాని చేస్తే ఇహపరాలు చెడిపోతాయి. ఈవిషయం నిశ్చితమని ఎటిగినవాడను 
కావటంచేత ఎప్పుడును శ్రేష్టు లైన బ్రాహ్మణులను భక్తితో పూజించి తృప్తి పొందిస్తాను. వారిపై కోపించటానికి 
భయపడతాను. 


విశేషం: ఇక్కడ ఉత్తమద్విజులు అనే పదంలోని ఉత్తమ అనే విశేషణం గమనింపదగినది. 


వ. “నీవు బ్రాహ్మణుండవు నీ వెద్ది సేసిన నీక చను; లోకహితుండ నయిన నాకు శాపం బిచ్చి లోకంబుల కెల్ల 
జెట్ట సేసితి; వ దెట్లనిన వేదోక్తంబు లయిన నిత్యనైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు 
వేల్వంబడిన హవ్య కవ్యంబులు నాముఖంబునన దేవపితృగణంబు లుపయోగింతు; రట్టి యేను సర్వభక్షకుండ 
నై యశుచి నైన గ్రియానివృత్తి యగు(; గ్రియానివృత్తి యైన లోకయాత్ర లేకుండు' నని యగ్నిభట్టారకుండు 
నిఖిలలోకవ్యాప్తం బైన తనతేజోమూర్తి నుపసంహరించిన. 139 


ప్రతిపదార్థం: నీవు; బ్రాహ్మణుండవు; నీవు; ఎద్ది, చేసినన్‌= ఏది చేసినా; నీకున్‌+అ= నీకే; చనున్‌= తగును; లోక, 
హితుండన్‌+అయిన= జగత్తుకు మేలు చేసే వాడిని అయిన; నాకున్‌= శాపంబు+ఇచ్చి; లోకంబులకున్‌+ఎల్లన్‌= 
సర్వజగత్తులకున్నూ; చెట్ట, చేసితివి= కీడు చేశావు; అది= ఆ కీడు; ఎట్టు+అనినన్‌= ఏవిధంగా అనినన్‌; వేద+ఉక్తంబులు+అయిన= 
వేదాలయందు చెప్పబడిన వయిన; నిత్య, నైమిత్తిక, బలి, విధానంబులందున్‌= నిత్యం చేయదగినవియున్నూ; నిమిత్తంవలన 
చేయదగినవియున్నూ అగు పూజాపద్దతులందు; మహా; ద్విజులచేతన్‌= గొప్ప (బ్రాహ్మణులచేత; నాయందున్‌; వేల్వంబడిన= 
హోమంచేయబడిన, హవ్య, కవ్యంబులు= దేవతల కీయదగినవియున్నూ, పితృదేవతల కీయదగినవియున్నూ అయిన అన్నం 
మొదలైన పదార్థాలు; నా, ముఖంబునన్‌+అ= నా ద్వారానే; దేవ, పితృ గణంబులు= దేవతలయొక్కయు, పితృదేవతలయొక్కయు 
సముదాయాలు; ఉపయోగింతురు= అనుభవిస్తారు,; అట్టి, ఏను= అటువంటి నేను; సర్వభక్షకుండను+ఐ= అన్నింటిని 
తినేవాడినై; అశుచిని, ఐనన్‌= అపవిత్రుడిని అయితే; (క్రియా, నివృత్తి= కర్మలయొక్క లోపం (అప్రవృత్తి; అగున్‌= జౌతుంది; 
క్రియా, నివృత్తి, అయినన్‌= కర్మల అ(ప్రవృత్తి అయితే; లోక, యాత్ర= లోకంయొక్క ్రవర్తనం; లేక, ఉండున్‌; అని; అగ్ని 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 95 


భట్టారకుండు= పూజ్యు డైన అగ్ని; నిఖిల, లోక, వ్యాప్తంబు+ఐన= అన్నిలోకాలయందును వ్యాపించిన; తన, తేజ మూర్తిన్‌= తన 
యొక్కకాంతిరూప మైన మూర్తిని; ఉపసంహరించినన్‌= మరలించగా, తొలగించగా. 


తాత్పర్యం: నీవు బ్రాహ్మణుడవు. నీ వేది చేసినా నీకే తగుతుంది; లోకాలకు మేలు చేసేవాడ నైన నాకు శాపమిచ్చి 
లోకాల కన్నింటికి కీడు చేశావు. అది ఎట్టాగంటే వేదాలయందు చెప్పబడిన నిత్యం చేసేవీ, నిమిత్తంవలన చేయదగినవీ 
అయిన పూజాపద్దతులందు గొప్పబ్రాహ్మ్శాణులచేత నాయందు హోమం చేయబడిన వై దేవతలకూ పితృదేవతలకూ 
ఇచ్చే అన్నాది వస్తువులు నాద్వారానే దేవతల పితృదేవతల సమూహాలు ఉపయోగిస్తారు. అటువంటి నేను అన్నింటిని 
తినేవాడనై అపవి(త్రుడిని అయితే కర్మలలోపం జౌతుంది. కర్మలలోప మైతే లోకగమనం సాగకుండా ఉంటుంది. 
అని పలికి పూజ్యు డైన అగ్ని అన్నిలోకాలలో వ్యాపించిన తనకాంతిమయ మైన రూపాన్ని లేకుండ చేయగా. 


విశేషం: దేవతలకు ఈయదగిన అన్సాదులు హవ్వాలు, పితదేవతలకు ఈయదగిన అన్నాదులు కవ్వాలు. నిత్వకర్మలు 

ఎ థీ 9 ఎ థీ ఫాం 
ప్రతిదినం చేయదగినట్టివి. సంధ్యావందనాదులు. వీటిని చేయకపోతే పాపం కలుగుతుంది. ఏదైన నిమిత్తంవలన చేయదగిన 
కార్యాలు, తీర్ణయాత్రాదులు నైమిత్తికాలు, “అగ్నిముఖావై దేవతాః” అని (శ్రుతి. 


సీ. త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమి( జేసి । క్రతుకృత్యములు వినిర్ణతము లయ్యె; 
నగ్ని హోత్రములందు నౌపాసనాది సా । యంప్రాతరాహుతు లంత నుడిగె; 
దేవతార్సనలందు దీపధూపాది స । ద్విధులు వర్తిల్లక విరతి( బొందె.; 
బితృకార్యముల( బితృపిండయజ్ఞక్రియ ; లడంగి విచ్చిన్నంబు లై ధరిత్రి; 


ఆ. నంత జనులు సంభ్రమాక్రాంతు లై మహా । మునులకడకు. జనిరి, మునులు నమర 
వరులకడకు( జనిరి, వారును వారును । బ్రహ్మకడకు( జనిరి భయము నొంది. 140 


ప్రతిపదార్థం: (త్రేత+అగ్నులు+ఎల్లను= ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే మూడు అగ్నులున్నూ; తేజరిల్లమిన్‌+చేసి= 
ప్రకాళశింపక పోవటంచేత; (క్రతు, కృత్యములు= యాగకర్మలు; వినిర్ణతములు+అయ్యెన్‌= లోపించినవి; అంతన్‌= అప్పుడు; 
అగ్నిహోత్రములందున్‌= అగ్నులలో; జౌపాసన+ఆది, సాయం, ప్రాతస్‌+ఆహుతులు= గృహస్టులైన బ్రాహ్మణులు చేసే అగ్ని 
ఉపాసన మొదలైన సాయంకాలాలలో ఉదయాలలో చేయదగిన హోమాలు; ఉడిగెన్‌= ఆగినవి; దేవతా+అర్భనలందున్‌= 
దేవతలకు చేసే పూజలలో; దీప, ధూప+ఆది, సత్‌, విధులు= దీపం, ధూపం మొదలైన మంచి విధానాలు; వర్తిల్లక= 
జరుగకుండ; విరతిన్‌, పొందెన్‌= విరామాన్ని పొందినవి (ఆగిపోయినవి); పితృ, కార్యములన్‌= పితృదేవతలకు చేయవలసిన 
(శ్రాద్దాది కృత్యాలలో; పితృ, పిండ, యజ్ఞ క్రియలు= పితృదేవతలకు ఈయదగిన పిండాలును, యజ్ఞకార్యాలును; ధరిత్రిన్‌= 
భూమియందు; విచ్చిన్నంబులు+ఐ= భగ్నాలై (కొనసాగకుండినవై); అడగాన్‌= లోపించినవి; అంతన్‌= అప్పుడు; జనులు; 
సం(భ్రమ+ఆ(క్రాంతులు+ఐ= వేగిరపాటుచేత ఆ(క్రమింపబడినవారై; మహా, మునుల, కడకున్‌= గొప్పమునులచెంతకు; చనిరి= 
వెళ్ళారు; మునులున్‌= ఆ మునులుకూడ; అమరవరుల కడకున్‌; దేవతాశ్రేష్ణుల చెంతకు; చనిరి; వారును, వారును= ఆ 
మునులూ, దేవతలూ; భయమున్‌, ఒంది= భయపడి; (బ్రహ్మకడకున్‌= (బ్రహ్మచెంతకు; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే ఈమూడు అగ్నులున్నూ (ప్రకాశించక పోవటంచేత 
యాగకార్యాలు లోపించినవి. అప్పుడు అగ్నులందు ఉపాసనం మొదలైన సాయంకాలాలలో ఉదయకాలాలలో చేసే 
హోమాలు లేకుండ పోయినవి; భూమియందు పితృకర్మలందు పితృదేవతలకు ఈయదగిన పిండాలు, యజ్ఞకార్యాలు 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


భగ్నాలై నశించినవి; అప్పుడు ప్రజలు వేగిరపాటుతో కూడిన వారై మునులచెంతకు వెళ్ళారు. మునులుకూడ దేవతా 
(శ్రేష్టులచెంతకు వెళ్ళారు. ఆ మునులూ, దేవతలూ భయపడి బ్రహ్మదేవుడి చెంతకు వెళ్ళారు. 


విశేషం: అగ్ని తనరూపాన్ని ఉపసంహరించటంవలన కలిగే నష్టాలన్నీ ఇందులో చెప్పబడినవి. 


వ. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును, సకలలోక వ్యవహార విచ్చేదంబును 

నెలింగి, యగ్శిదేవు రావించి యి ట్లనియె. 141 
ప్రతిపదార్థం: బ్రహ్మయున్‌= (బ్రహ్మకూడ; భృగు, శాప, నిమిత్తంబునన్‌= భృగుమహర్షి శాపం అనే హేతువుచేత; అగ్ని, 
భట్టారకు+ ఉపసంహారంబును= పూజ్యాడైన అగ్ని తన రూపాన్ని లేకుండ చేయటమున్నూ; సకల, లోక, వ్యవహార, విచ్చేదంబునున్‌= 
ఎల్ల లోకాలలోని వ్యాపారాల భంగాన్నీ; ఎజింగి= తెలిసికొని; అగ్ని, దేవున్‌= దేవు డైన అగ్నిని; రావించి= రప్పించి; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: బ్రహ్మకూడ భృగుమహర్షి ఇచ్చిన శాపం కారణంగా పూజ్యా డైన అగ్ని తన తేజోరూపాన్ని లేకుండా 
చేయటమున్నూ, ఎల్లలోకాలలోని కర్మల కేర్పడిన భంగమున్నూ తెలిసికొని అగ్నిదేవుడిని రప్పించి ఈవిధంగా 
పలికాడు. 


విశేషం: భట్టారకు+ఉపసంహారంబు= షష్టీ తత్పురుషంలో ఉకారానికి అచ్చుపర మైతే 'ను ఆగమంగా వస్తుంది; భట్టారకు 
నుపసంహారము. 
చ. ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ, చరాచర ప్రవృ 

త్తికి మటి హేతుభూతుండవు, దేవముఖుండవు నీవ, లోకపా 

వకుండవు నీవ; యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వభా 

రక! భువనప్రవర్తనపరాజ్యుఖభావము( బొంద. బాడియే? 142 


ప్రతిపదార్థం: ప్రకటిత, భూత, సంతతికిన్‌= వెలయింపబడిన (వ్యక్తమౌతున్న) ప్రాణుల సముదాయానికి; నీవు+అ= నీవే; 
భర్తవు= అధిపతివి; మజీ= ఇంకను; చర+అచర, ప్రవృత్తికిన్‌= చేతనాలు, అచేతనాలు అయిన వస్తువుల ప్రవర్తనకు; హేతు 
భూతు(డవు= కారణ మైన వాడవు (నీవే); దేవముఖుండవు= దేవతలకు ముఖమైన వాడవు (అగ్నిలో వేల్వబడిన పదార్థాలు 
అస్నిద్యారా దేవతలకు అందుతాయి. అందుచేత అతడు దేవముఖు డని చెప్పబడినాడు); నీవు+అ= నీవే; లోక, పావకు(డవు= 
లోకాలను పవిత్రం చేసేవాడవు; నీవు+అ= నీవే; ఇట్టి= ఇటువంటి; అనవద్య, గుణుండవు= ప్రశస్త గుణాలు కలవాడవు 
(ఇక్కడ అనవద్యగుణుండు+అవు - అని కూడ విడదీయ వచ్చును); నీకున్‌; విశ్యభారక= (ప్రపంచాన్ని భరించేవాడా! భువన, 
ప్రవర్తన, పరాజ్ముఖభావమున్‌= లోకాన్ని (ప్రవర్తింపచేయటంలో వైముఖ్యాన్ని; పొందన్‌= పొందటం; పాడియే?= న్యాయమా? 
కాదు. 


తాత్సర్యం: వ్యక్తమైన భూతాల సముదాయానికి అధిపతివి నీవే; చేతనాచేతనాల ్రవర్తనానికి కారణ మైన వాడివి 
నీవే; దేవతలకు ముఖమైనవాడవు నీవే; లోకాలను పవిత్రం చేసేవాడవు నీవే; ఇటువంటి ప్రశస్త గుణాలు కలవాడవైన 
నీకు ప్రపంచాన్ని భరించే ఓ అగ్నీ! లోకాన్ని (ప్రవర్తింపచేయటంలో విముఖత్వం పొందటం న్యాయమా? 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 97 


విశేషం: పరాక్‌+ముఖ= పరాజ్ముఖ; వర్గాక్షరాలకు న, మ అనే అనునాసికాలు పరమైనపుడు అవి తమ వర్గానికి చెందిన 


అనునాసికాక్షరాలుగా మారుతాయి. ఇచ్చట కకారం జకారంగా మారింది. ఇది అనునాసికసంధి. 


వ. “'అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండ వయ్యును శుచులయం దెల్ల నత్యంతశుచి 
వై, పాత్రులయం దెల్లం బరమపాత్రుండ వై, పూజ్యలయం దెల్ల నగ్రపూజ్యండ వై, వేదచోదిత విధానంబుల 
యందు విప్రసహాయుండ వై భువనంబుల నడుపు’ మని, విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్దించి నియోగించి 
భృగువచనంబు ప్రతిష్టాపించె; నట్టి భృగునకు( బుత్తుం డై పుట్టి పరంగిన. 143 


ప్రతిపదార్థం: ఆ, మహత్‌, ముని= ఆ గొప్పముని (భృగుమహాముని) యొక్క; వచనంబు= వాక్యం; అమోఘంబు= వ్యర్థం 
కానిది; కావునన్‌; నీవు; సర్వభక్షకుండవు+ అయ్యునున్‌= అన్నియు తినేవాడ వైనప్పటికిన్నీ; శచులయందున్‌+ఎల్లన్‌= 
సర్వపవిత్రులయందున్నూ; అత్యంత, శుచివి+ఐ= మిక్కిలి పవిత్రుడవై; పాత్రులయందున్‌+ఎల్లన్‌= అర్హులైన వారి అందరి 
యందున్నూ; పరమ, పాత్రుండవు+ఐ= మిక్కిలి అర్హుడ వై; పూజ్యులయందున్‌+ఎల్లన్‌= పూజింపదగినవారి అందరియందున్నూ; 
అ(గ్రపూజ్యుండవు+ఐ= మొదట పూజింపదగిన వాడవు అయి; వేద, చోదిత, విధానంబులయందున్‌= వేదాలలో చెప్పబడిన 
కర్మపద్దతులలో; విప్ర, సహాయుండవు+ఐ= (బ్రాహ్మణులకు తోడ్పడేవాడ వై; లేక, బ్రాహ్మణులు తోడ్పడేవారుగా కలవాడవై; 
భువనంబులన్‌= లోకాలను; నడుపుము+అని= (ప్రవర్తింప చేయుము అని; విశ్వ, గురుండు= లోకాలకు పెద్ద అయిన 
(బ్రహ్మదేవుడు; వైశ్యానరున్‌= అగ్నిని; ప్రార్ధించి= వేడి; నియోగించి= భువన (ప్రవర్తనంలో నియమించి (ఆజ్ఞాపించి); భృగు, 
వచనంబు= భృగుమహర్షి యొక్క వాక్యాన్ని; (ప్రతిష్టాపించెన్‌= స్థిరం చేశాడు. అట్టి భృగునకున్‌= అటువంటి భృగుమహర్డికి; 
పుత్రుండు+ఐ= కొడుకై; పుట్టి; పరంగిన= ఒప్పారిన. 


తాత్సర్యం: 'ఆ భృగుమహామునియొక్క వాక్యం వ్యర్థం కాదు. కాబట్టి నీవు అన్నియు తినేవాడవయినప్పటికీ, 
పవిత్రులందరిలో మిక్కిలి పవిత్రుడ వై, అర్హులందరిలో మిక్కిలి అర్హుడవై; పూజింపదగినవా రందరిలో మొదట 
పూజింపదగినవాడ వై, వేదాలలో చెప్పబడిన కర్మకలాపాలలో బ్రాహ్మణులకు తోడ్పడే వాడవై లోకాలను (ప్రవర్తింపచేయు” 
మని లోకపిత అయిన (బ్రహ్మ అగ్నిని వేడి, లోకప్రవర్తనంలో నియమించి భృగువుయొక్క వాక్యాన్ని స్థిరం చేశాడు. 
అటువంటి భృగుమహర్షికి కొడు కై పుట్టి ఒప్పారిన. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చ్యవనునకు సుకన్యకు ను । ద్ధవ మయ్యె ఘనుండు ప్రమతి; ప్రమతికి నమృతో 

ద్ధవ యగు ఘృతాచికిని భా । ర్లవ ముఖ్యుడు రురుండు పుట్టె. గాంతియుతుం దై. 144 
ప్రతిపదార్థం: చ్యవనునకున్‌= చ్యవన మహార్షికిన్నీ; సుకన్యకున్‌= శర్యాతి పుత్రిక అయిన సుకన్యకున్నూ; ఘనుండు= గొప్పవా 
డైన; ప్రమతి= ప్రమతి అనేవాడు; ఉద్భవము+అయ్యెన్‌= పుట్టాడు; (ప్రమతికిన్‌; అమృత+ఉద్భవ+అగు= సముద్ర మథనంలో 
అమృతంతో పాటు పుట్టిన; ఘృతాచికిని= ఘృతాచి అనే అప్పరసకున్నూ; భార్గవముఖ్యు(డు= భృగువంశంలో పుట్టిన వారిలో 
ప్రధాను డయిన; రురుండు= రురుడు అనేవాడు; కాంతియుతుండు+ఐ= కాంతితో కూడినవా డై; పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: భృగుపుత్రు డయిన చ్యవనుడికిన్నీ శర్యాతిమహారాజుకొమార్తె అయిన సుకన్యకున్నూ గొప్పవా డైన 
ప్రమతి అనేవాడు పుట్టాడు. ఆ ప్రమతికిన్నీ అమృతంతోపాటు పుట్టిన ఘృతాచి అనే అప్పరసకున్నూ భృగువంశంలో 
పుట్టినవారిలో శ్రేష్టు డైన రురుడు కాంతితో కూడినవా డై జన్మించాడు. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: చ్యవనుడు సుకన్యను వివాహమాడినవృత్తాంతం ఆరణ్యపర్వంలోని తృతీయాశ్వాసంలో ఉన్నది. 


ప్రమద్వర సర్పదష్ట యె చచ్చి మరల |బదుకుట (సం.1-8-1) 


వ. అట్టిరురుం డను మునివరుండు విశ్వావసుం డను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని, స్టూలకేశుం 
డను మునివరునాశ్రమంబున( బెరుగుచున్న దాని, రూపలావణ్య గుణంబుల. బ్రమదాజనంబులయం దెల్ల 
నుత్మృష్ట యగుటం జేసి ప్రమద్వర యన నొప్పచున్న కన్యక నతిస్నేహంబున వివాహంబుగా నిశ్చయించి 
యున్నంత. 145 


ప్రతిపదార్థం: అట్టి; రురుండు+అను, మునివరుండు= ్రమతికిన్నీ, ఘృతాచికిన్నీ పుట్టినట్టి రురుడు అనే మునిశ్రేష్ణుడు; 
విశ్వావసుండు+అను= విశ్యావసుడు అనే పేరు కల; గంధర్వరాజునకున్‌= గంధర్వుల రాజుకున్నూ (గంధర్వులు దేవయోని 
విశేషాలు; ఆటపాటలలో ఆరితేరినవారు); మేనకకున్‌= మేనక అనే అప్పరసకున్నూ; పుట్టిన దానిని= జన్మించిన దానిని; 
స్తూలకేశుండు+అను, మునివరు, ఆ(శ్రమంబునన్‌= స్టూలకేశుడు అనేపేరు కల మునిశ్రేష్టుని తపోవనంలో; పెరుంగుచున్న, 
దానిన్‌= పెద్దదవుతున్న దానిని; రూప, లావణ్య, గుణంబులన్‌= రూపంలోనూ సౌందర్యంలోనూ గుణాలలోనూ; 
'ప్రమదాజనంబులయందున్‌+ఎల్లన్‌= (ప్రీజనాలందరిలో కెల్ల; ఉత్కృష్ట (శ్రేష్టురాలు; అగుటన్‌+చేసి= కావటంచేత; ప్రమద్వర, 
అనన్‌, ఒప్పుచున్న= (ప్రమద్వర అనే పేరుతో అలరారుతూ ఉన్న; కన్యకన్‌= కన్యను; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి ప్రేమతో; 
వివాహంబు, కాన్‌= పెండ్లి ఆడటానికి; నిశ్చయించి, ఉన్న అంతన్‌= నిర్ణయం చేసికొని ఉండగా. 


తాత్సర్యం: 'ప్రమతికిన్నీ ఘృతాచికిన్నీ పుట్టిన రురుడు అనే మునిశ్రేష్టుడు- విశ్వావసుడు అనే పేరుగల 
గంధర్వరాజుకున్నూ మేనక అనే అప్పరసకున్నూ పుట్టి స్టూలకేశుడనే మునిశ్రేష్టుని ఆశ్రమంలో పెరుగుతూ 
ఉన్నట్టిదియున్నూ, రూపంలోనూ, సౌందర్యంలోనూ, గుణాలలోనూ స్ర్రీలందరిలో శ్రీష్టురాలు కావటంచేత ప్రమద్వర 
అనే పేరుతో అలరారుతున్నదియున్నూ అయిన కన్యను మిక్కిలి ప్రేమతో పెండ్లి ఆడటానికి నిర్ణయం చేసికొని 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. కన్నియలతోడ నాడుచు నున్నదాని(। బాదమర్దిత మై యొక్క పన్నగంబు 
గఅచె6 గన్నియ లందటు వెబిచి పిచి । యటిచుచుండ( బ్రమద్వర యవని. ద్రెళ్ళై, 146 


ప్రతిపదార్థం: కన్నియలతోడన్‌= తోడికన్యలతో (కలసి); ఆడుచున్‌, ఉన్నదానిన్‌= ఆడుతూ ఉన్న (ప్రమద్వరను; పాద, 
మర్దితము+ఐ= పాదాలచేత (త్రొక్కబడినదై; ఒక్క, పన్నగంబు= ఒకపాము; కణుచెన్‌; కన్నియలు+అందజున్‌= కన్యలందరూ; 
వెజచి= భయపడి; పఖిచి= పరుగెత్తి; అజచుచున్‌+ఉండన్‌= ఏడుస్తూ కేకలు వేస్తూ ఉండగా; ప్రమద్వర; అవనిన్‌= నేలపై; 
త్రెళ్ళెన్‌= పడింది. 


తాత్సర్యం: తోడికన్యలతో ఆడుతున్న ఆ ప్రమద్వరను ఆమె పాదాలచే (త్రొక్కబడిన దైన ఒకపాము కరచింది. 
అంత ఇతర కన్యలందరూ భయపడి పరుగెత్తి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉండగా ఆ ప్రమద్వర నేలపై పడింది. 


వ. _ దాని నెటింగి కరుణాకలిత హృదయు లై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖ మేఖల భరద్వాజ వాలఖిల్యోద్దాలక 
శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియు రురుండును స్టూలకేశాశ్రమంబునకు వచ్చి విషవ్యపగతప్రాణ 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 99 


యై పడియున్న యక్కన్యం జూచి దుఖితు లై యుండ, నచ్చోట నుండనోపక రురుండు శోకవ్యాకుల 
హృదయుం డై యేకతంబ వనంబునకుం జని. 147 


ప్రతిపదార్థం: దానిన్‌= ప్రమద్వర పాముకాటుకు గురి అయి నేలపై పడటాన్ని గురించి; ఎటింగి= తెలిసికొని; కరుణా,కలిత, 
హృదయులు+ఐ= దయతో కూడిన చిత్తాలు కలిగినవారై; గౌతమ.... మైత్రేయ, ప్రముఖులు= గౌతముడు, కణ్వుడు, 
కుత్సుడు, కౌశికుడు, శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన 
వారున్నూ; ప్రమతియు, రురుండును; స్టూలకేశ+ఆ(శ్రమంబునకున్‌= స్టూలకేశుడియొక్క ఆశ్రమానికి; వచ్చి; విష వ్యపగత, 
ప్రాణ+ఐ= పాముయొక్క విషంచేత పోయిన (ప్రాణాలు కలదై; పడియున్న= నేలపై పడియున్న; ఆ+కన్యన్‌= ఆ ప్రమద్వరను; 
చూచి; దుఃఖితులు+ఐ= శోకించిన వారై; ఉండన్‌= ఉండగా; ఆ+చోటన్‌= ఆ కన్యక పడియున్నచోట; ఉండన్‌+ఓపక= 
ఉండలేక; రురుండు; శోకవ్యాకుల, హృదయుండు+ఐ= చింతచేత కలత పొందిన చిత్తం కలవాడై; ఏకతంబు+అ= ఒంటరిగా; 
వనంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి. 


తాత్పర్యం: పాముకాటుచేత ప్రమద్వర నేలమీద పడి ఉన్న విషయాన్ని తెలిసికొని, దయతో కూడిన హృదయాలు 
కలవా రై గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు (విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు, భరద్వాజుడు, 
వాలఖిల్యులు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన వారున్నూ, ప్రమతియు, రురుడున్నూ స్టూలకేశుని 
ఆ(శ్రమానికి వచ్చి విషంచేత చచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూచి దుఃఖితు లై ఉండగా, రురుడు అక్కడ 
ఉండలేక శోకంతో కలత చెందినహృదయం కలవాడై ఒంటరిగా అడవికి వెళ్ళి. 


విశేషం: ప్రమద్వరను పాము కరచిం దని తెలియగానే బుషులందరు రావటం వారి దయాపరత్యానికీ, ఐకమత్యానికీ 
నిదర్శనం. రురుడు ప్రమద్వరను (ప్రేమించి యుండటంచేత ఆ దృశ్యాన్ని చూడలేక శోకాతిశయంతో ఒంటరిగా అడవిలోకి 
వెళ్ళాడు. బుషులను పేరు పేరున పేర్కొంటూ నన్నయ రచించటంవలన (ప్రమద్వర ఎందరి బుషుల ఆదరాభిమానాలను 
చూరగొన్నదో వ్యంగ్యంగా నిర్దేశించాడు. ఆమె పునరుజ్జీవిత కావటానికి తగిన యోగ్యతను వ్యంగ్యంగా నిబంధించాడు. 


చ.  అలయక యేన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్‌ 
సలుపుదునేని, యేన గురుసద్దిజభక్తుండనేని, యేన య 
త్యలఘుతపస్వినేని దివిజాధిప భూసురులార! మన్మనో 
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేడు మీదయన్‌. 148 


ప్రతిపదార్థం: దివిజ+అధిప, భూసురులు+ఆర= ఓ దేవతాప్రభువులారా! (బ్రాహ్మణులారా!; అలయక= అలసట చెందక; 
ఏను+అ= నేనే; దేవ, యజన+అధ్యయన, (వ్రత, పుణ్య, కర్మముల్‌= దేవతలను పూజించటం (దేవతలనుగురించి యజ్ఞాలు 
చేయటం), వేదాలు పఠించటం, (వ్రతాలు చేయటం అనే పుణ్యకర్మలు; సలుపుదున్‌+ఏని= చేసేవాడిని అయితే; ఏను+అ; 
గురు, సత్‌+ద్విజ, భక్తుండన్‌+ఏని= గురువులయొక్కయు, ఉత్తమవిప్రలయొక్కయు భక్తుడ నైన ట్లయితే; ఏను+అ; అతి+అలఘు, 
తపస్విన్‌+ఏని= మిక్కిలిగొప్పతపస్సుకలవాడి నైనట్టయితే; మత్‌+మనన్‌+నిలయకున్‌= నామనస్పేనివానంగా గల 
(నాప్రాణనాయికకు) ఈ ప్రమద్వరకు; మీ, దయన్‌= మీకరుణచే; నేండు= ఈరోజున; ఇప్పుడు; నిర్విషము= విషములేకుండేటట్టు; 
అయ్యెడున్‌= అగుగాక, 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ దేవతాప్రభువులారా! బ్రాహ్మణులారా! నేను అలసటలేకుండా దేవతలను పూజించటం, యజ్ఞాలను 
ఆచరించటం, వేదాలను పఠించటం, (వ్రతాలను ఆచరించటం అనే పుణ్యకార్యాలను చేసేవాడనైతే, నేను గురువులకు, 
ఉత్తమ(బ్రాహ్మణులకు భక్తుడ నైతే, నేను గొప్పతపస్సు కలవాడ నైతే నేడు నామనస్సే నిలయంగా గల నా 
ప్రాణనాయిక అయిన ఈ ప్రమద్వర మీదయచేత విషవిముక్తురాలు అగుగాక! 


చ. అపరిమితాజ్ఞః జేసియు మహాపురుషుల్‌ విషతత్త్వసంహితా 

నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికిన్‌ విష 

వ్యపగత మైన జీవ మిది వచ్చునుపాయము సేయరొక్కొ! నా 

తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్‌. 149 
ప్రతిపదార్థం: మహత్‌+పురుషుల్‌= మహాత్ములు; అపరిమిత+ఆజ్ఞన్‌, చేసియున్‌= అధికమైన ఆజ్ఞచేతను, లేదా, ఆజ్ఞ 
కావించియు; విషు తత్త, సంహితా, నిపుణులు= విషం యొక్క వాస్తవస్థితిని తెల్సే శాస్త్రంలో నేర్పరులును; మంత్ర, 
తంత్రములు= మంత్రాలను, ఉత్తమా లైన జౌషధాలను (ఉపాయాలను); నేర్చి= తెలిసికొని; విధించియున్‌= ఏర్పాటు చేసియు; 
దీనికిన్‌= -ఈ(ప్రమద్వరకు; విషవ్యపగతము+ఐన= విషంచేత తొలగిపోయిన; జీవము+ఇది= ఈ(ప్రాణం; వచ్చు, ఉపాయము= 
తిరిగివచ్చే మార్గం; చేయరు+ఒక్కొ= చేయరా; వారికిన్‌= అట్లా చేసేవారికి; నా, తపము, ఫలంబున్‌= నా తపస్సుయొక్క 
ఫలితాన్నీ; అధ్యయన, దాన, ఫలంబులున్‌= వేదపఠనంయొక్కయు, దానాలయొక్కయు ఫలాలను ఇస్తాను. 


తాత్సర్యం: మహాత్ములు మహిమాన్విత మైన ఆజ్ఞ చేసికాని, విషతత్తాన్ని తెలిపే శాస్త్రంలో నేర్పరు లైనవారు 
మంత్రతంత్రాలు ఉచ్చరించి ప్రయోగించి కాని, విషంచేత ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమద్వరకు అవి తిరిగి వచ్చే 
ఉపాయం చేసిపెట్టరా? ఆ విధంగా చేసిన వారికి నాతపఃఫలాన్నీ, వేదాధ్యయన ఫలాన్ని, దానాలఫలాన్నీ ఇస్తాను. 


విశేషం: కొందరు సిద్దవాక్కులు పాము కరచినవారివద్దకు వెళ్ళి విషమా! దిగి తొలగిపొమ్ము' అని ఆజ్ఞాపిస్తే అది తొలగిపోతుంది. 
అట్లే మంత్ర తంత్ర జౌషధాదులచేత కూడ సర్పదష్టులైన వారిని బ్రతికించవచ్చును. ఈ పద్యంలో రురుడికి ప్రమద్వర 
ఎడగల నిర్మలమూ అధికమూ ఐన అనురాగం వెల్లడి జొతున్నది. అతడు ఆమెను (బతికించటానికి ఎటువంటి త్యాగమైనా 
చేయటానికి సిద్దమై ఉన్నాడు. కాబట్టి రురుడి ప్రేమ ఇందులో అసంలక్ష్యక్రమధ్వనిచేత ప్రతీయమాన మౌతున్నది. 


వ. అని దీనవదనుం డై యాక్రోశించు వానికి నాకాశంబుననుండి యొక్కదేవదూత యిట్లనియె: “నయ్యా! 
కాలవశంబయిన నెవ్వరికిం దీర్ప( దరంబుగా; దొక్కయుపాయంబు గలదు; చేయనోపుదేని( జెప్పెద వినుము; 
నీ యాయుష్యంబునం దర్ధం బిక్కన్య కి మ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్హం 
బక్కన్య కిచ్చిన నక్కోనులి దొల్లింటికంటె నధికశ్శంగారసమన్విత యై విషనిర్ముక్త యయ్యె; నట్లు దేవదూత 
ధర్మరాజానుమతంబున. దనచెప్పిన యుపాయంబునం బ్రమద్వరను బంచత్వంబువలనం బాపె; 
రురుండును దాని వివాహం బై యిష్టోపభోగంబుల ననుభవించుచు నుండి. 150 


ప్రతిపదార్థం: అని; దీన, వదనుండు+ఐ= ఆర్తితో కూడినముఖం కలవాడై; ఆ(క్రోశించు వానికిన్‌= బిగ్గరగా విలపించే వానికి; 
ఆకాశంబునన్‌+ఉండి= ఆకాశంలోనుండి; ఒక్క, దేవ, దూత= ఒక దేవతల దూత (దేవతలచే పంపబడిన పురుషుడు); 
ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికాడు; అయ్యా= ఆర్యా! (రురునికి సంబోధనం); కాల, వశంబు+అయినన్‌= కాలానికి 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 101 
స్వాధీన మైనది (మరణం) అయినచో; ఎవ్వరికిన్‌; తీర్చన్‌, తరంబు, కాదు= చక్కబరుప (తొలగింప) శక్యం కాదు; ఒక్క, 
ఉపాయంబు= సాధనం (తొలగించే విధం); కలదు; చేయన్‌+ఓపుదు(వు), ఏనిన్‌= చేయజాలుదువేని; చెప్పెదన్‌= తెలుపుతాను; 
వినుము; నీ, ఆయుష్యంబునందున్‌= నీ ఆయుర్దాయంలో; అర్హంబు= సగం; -ఈ+కన్యకున్‌= ఈ (ప్రమద్వరకు; ఇమ్ము; 
అనినన్‌= అని చెప్పగా; రురుండు; అట్టు+అ= అట్టే; చేయుదును= చేస్తాను (ఇస్తాను); అని= అని పల్కి; తన, 
ఆయుష్యంబునందున్‌= తన ఆయుర్దాయంలో; అర్హంబు= సగం; ఆ+కన్యకకున్‌= ఆ ప్రమద్వరకు; ఇచ్చినన్‌= ఈయగా; 
ఆ+కోమలి= ఆ సుందరి; తొల్లింటికంటెన్‌= మునుపటికంటె; అధిక, శృంగార, సమన్విత+ఐ= ఎక్కువ అందంతో కూడినదై; 
విషు నిర్ముక్త= విషమువలన విడువడింది; అయ్యెన్‌; అట్టు= ఆ విధంగా; దేవదూత= దేవతలు పంపిన పురుషుడు; 
ధర్మరాజ+అనుమతంబునన్‌= యముని అనుమతిచేత; తన, చెప్పిన= తాను చెప్పిన; ఉపాయంబునన్‌= సాధనంచేత, 
వెరవుచే; ప్రమద్వరను; పంచత్వంబు వలనన్‌= (దేహం పంచభూతాత్మకం, మరణించినప్పుడు మరల పంచభూతాలలో 
కలిసిపోతుంది) చావునుండి; పాపెన్‌= తొలగించాడు; రురుండును= రురుడు కూడ; దానిన్‌= ఆ ప్రమద్వరను; వివాహంబు+ఐ= 
పెండ్లాడి; ఇష్టాఉపభోగంబులన్‌= ప్రీతిని కలిగించే భోగాలను (విలాసాలను); అనుభవించుచున్‌+ ఉండి= పొందుతూ ఉండి. 


తాత్సర్యం: అని దైన్యంతో కూడిన ముఖం కలవా డై ఎలుగెత్తి ఏడుస్తున్న రురునకు ఆకాశంనుండి ఒకదేవదూత 
ఇట్లా పలికాడు: “ఆర్యా! కాలగోచరత్వం (మరణం) కలిగితే ఎవ్వరికిన్నీ తొలగింప శక్యం కాదు. అయినను ఒక 
మార్గం ఉన్నది. చేయగలిగినట్టెతే చెప్పుతాను వినుము. నీ ఆయుర్దాయంలో సగం ఈ బాలికకు ఇమ్ము' అని 
దేవదూత పలకగానే రురుడు అట్లే చేస్తా నని తన ఆయువులో సగాన్ని ఆ బాలికకు ఈయగానే ఆ సుందరి 
ముందటికంటె ఎక్కువ సౌందర్యం కలదై విషంనుండి విముక్తిచెందింది. ఆ విధంగా దేవదూత యముడి అనుమతితో 
తాను చెప్పిన ఉపాయంచేత ప్రమద్వరను మృత్యువునుండి ఉద్దరించాడు. రురుడుకూడ ఆ (ప్రమద్వరను పెండ్లాడి 
ప్రీతికరాలైన భోగాలను అనుభవిస్తూ ఉండి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క తనసతి కపకారము సే । సిన పాముల కలిగి బాధ సేయుదు నని చి 
క్కని దండము గొని పాముల. । గనినప్పుడు యడువ( దొడ(గె గహనములోనన్‌. 151 
ప్రతిపదార్థం: తన, సతికిన్‌= తన భార్యకు; అపకారము= హాని; చేసిన; పాములకున్‌= పాములపై; అలిగి= కోపించి; బాధ= 


దుఃఖం; చేయుదున్‌= కలిగిస్తాను; అని; చిక్కని, దండము= దిట్టమైన కజ్ఞ; కొని= (గ్రహించి; పాములన్‌; కనిన+అప్పుడు+అ= 
చూచిన వెంటనే; గహనములోనన్‌= అడవిలో; అడువన్‌= కొట్టటానికి; తొడలౌన్‌= ఆరంభించాడు. 


తాత్సర్యం: తనభార్యకు హాని చేసిన పాములపై కోపించి వాటికి బాధకలిగిస్తా నని రురుడు దిట్టమైన కట్టను 
(గ్రహించి అడవిలో పాములను చూచిన వెంటనే వాటిని కొట్టటానికి ఆరంభించాడు. 


విశేషం: పాములకున్‌+అలిగి= ఇటువంటిచోట్ల నన్నయ షష్టీవిభక్తి వాడుతూ ఉంటాడు. కారకవిశేషం. 


చ. తిరుగుచు బుట్టలం బొదల( ద్రిమ్మరు పాముల రోసి రోసి ని 
ష్టురతర దీర్హ దండమున డొల్ల(గ వేయుచు, వచ్చి వచ్చి య 
య్యిరవున డుండుభం బను నహిం గని వ్రేయ(గ దండ మెత్తుడున్‌ 
“హరి హరి యంచు డుండుభమహాహి భయంపడి పల్కు భార్గవున్‌. 152 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తిరుగుచున్‌= అడవిలో తిరుగుతూ; పుట్టలన్‌= పుట్టలలోనూ; పొదలన్‌= పొదలలోనూ; (త్రిమ్మరు= సంచరించే; 
పాములన్‌= సర్పాలను; రోసి, రోసి= వెదకి, వెదకి; నిష్టురతర, దీర్భ, దండమునన్‌= మిక్కిలి కఠినమైనదీ, పొడవైనదీ అయిన 
కర్రతో; డొల్లంగన్‌= పడు (చచ్చు)నట్టుగా; ప్రేయుచున్‌= కొట్టుతూ; వచ్చి, వచ్చి= తిరిగి తిరిగి వచ్చి; ఆ+ఇరవునన్‌= ఆ 
స్థలంలో; డుండుభంబు+అను= విషం లేని డుండుభం అనే; అహిన్‌= పామును; కని= చూచి; వ్రేయంగన్‌= కొట్టటానికి; 
దండము= కజ్ఞ; ఎత్తుడున్‌= పైకెత్తినతోడనే; హరి, హరి= ఏదైన చెడ్డపని జరిగేటప్పుడు కృష్ణ కృష్ణు హరి హరి అని హరినామాన్ని 
ఉచ్చరించటం పరిపాటి; అంచున్‌= అని పల్కుతూ; డుండుభ, మహత్‌, అహి= డుండుభ మనే ఆ పెద్దపాము; భయంపడి= 
భయపడి; భార్గవున్‌= భృగువంశస్థు డైన రురునితో; పల్కున్‌= అన్నది. 


తాత్సర్యం: రురుడు అడవిలో తిరుగుతూ పుట్టలలో పొదలలో తిరిగే పాములను వెదకి వెదకి మిక్కిలి కఠినమైన 
పొడుగాటి కర్రతో చచ్చిపడేటట్టుగా కొట్టుతూ వచ్చివచ్చి ఒకచోట విషహీన మైన డుండుభ మనే పామును చూచి 
కొట్టటానికై కర్ర పైకెత్తగా, డుండుభ మనే ఆ పెద్దపాము భయపడి హరినామాన్ని ఉచ్చరిస్తూ భృగువంశ్యు డైన 
రురునితో ఈవిధంగా పలికింది. 


విశేషం: అయ్యిరవున అనేచోట - అయ్యెరవున, ఒక్కిరుకున, అయ్యెరనాక, అయ్యిరవున, అయ్యిరుగున, వచ్చి యొక్కచో 
నిరుకున; వచ్చి యొక్కచో నెరనొక - అనే పాఠాలు అనేకము లున్నవి. ఎడ అనే పాఠం (గ్రహిస్తే రడలకు నన్నయ ప్రాస 
మంగీకరించిన ట్లాతుంది. ఇఖుకున - అంటే శకటరేఫం ఉండాలి. రజప్రాసం కూడ నన్నయకు సమ్మతం కాదు. 
సూర్యరాయాం(ధ నిఘంటువులో అయ్యెరన్‌= ఆవ్యసనంతో అనే అర్థం చెప్పబడింది. పాములను చంపటానికై తిరగటంకూడ 
ఒక వ్యసనమే. అందుచేత ఈ పాఠం ఉచితంగా కనబడుతున్నది. వ్యవహారంలో ఎరకు ఆ అర్థం ఉన్నట్టు అందులో 


సూచింపబడింది. 


మత్తకోకిల. 
“ఏమి కారణ మయ్య పాముల కింత యల్లితి? వీవు తే 
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు' నావుడుం 
“బాము లెగ్గొనరించె మత్రియభామ; కేను రురుండ ను 
ద్దామసత్తు(డ' నిన్ను నిప్పడు దండతాడితు. జేసిదన్‌. 153 


ప్రతిపదార్థం: ఏమి, కారణము, అయ్య= ఏమి హేతువయ్య? (అయ్య (ప్రశ్నార్థకం); పాములకున్‌= పాములయెడ; ఇంత= 
ఇంత అధికంగా; అల్లితివి= కోపించినావు; ఈవు= నీవు; తేజః మయుండవు= తేజస్సుతో కూడినవాడవు; (బ్రాహ్మణుండవు= 
(బ్రహ్మజ్ఞాన సంపన్నుడ వైన విప్రుడవు; సు, వ్రతుండవు= మంచివ్రతం కలవాడవు; నావుడున్‌= అని డుండుభం పల్కిన 
అనంతరం; (రురుడు ఈవిధంగా పలికాడు); మత్‌, ప్రియ, భామకున్‌= నా ప్రియురా లైన భార్యకు; పాములు; ఎగ్గు= హాని; 
ఒనరించెన్‌= చేసినవి; ఏను= నేను, రురుండన్‌= రురుడు అనే పేరు కల భార్గవుడను; ఉద్దామ, సత్త్యుండన్‌= అధిక మైన 
బలం కలవాడను; నిన్నున్‌; ఇప్పుడు+అ= ఈ క్షణమందే; దండ, తాడితున్‌= కర్రతో కొట్టబడిన వాడినిగా; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: 'పాములపై ఇంత అధికంగా కోపించినావు; అందుకు ఏమి కారణమయ్యా! నీవు గొప్పతేజస్సుతో 
కూడినవాడవు. (బ్రాహ్మణుడవు. మంచి వ్రతం కలవాడవు అనిన అనంతరం రురుడు ఈవిధంగా పల్కాడు. 
ప్రియురా లైన నాభార్యకు పాములు హాని చేసినవి (కరచి ఆమెను చంపినవి). నేను అధికబలం కల రురు డనే 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 103 


భార్గవుడను. నిన్ను ఈ క్షణంలోనే దండంతో కొట్టి చంపుతాను. 


విశేషం: తేజోమయాది విశేషణాలు కోపరహితుడవై ఉండవలసిన వాడ వని సూచిస్తున్నవి. కాబట్టి ఇక్కడ అర్జాంతర 

సం[క్రమితవాచ్యధ్వని ఉన్నది. మత్తకోకిలంలోని ప్రతి పాదానికీ ర స జ జ భ ర అనే ఆరుగుణాలు (18 అక్షరాలు) ఉంటాయి. 

11వ అక్షరం యతిస్థానం. ఇందులోని మొదటి గురువును రెండు లఘువులుగా చేస్తే తరలం జౌతుంది. 

వ. అనిరురుం డలిగి కృతాంతకర దండంబుం బోని తనదండం బెత్తికొనుడు( దత్‌క్షణంబ డుండుభంబు ముని 
యె యెదుర నిలిచినం జూచి రురుం డి ట్లనియె. 154 

ప్రతిపదార్థం: అని= అనిపలికి; రురుండు; అలిగి= కోపించి; కృతాంత, కర, దండంబున్‌, పోని= యముని చేతిలోని దండ 

మనే ఆయుధాన్ని పోలిన; తన, దండంబు= తన చేతిలోని కర్రను; ఎత్తికొనుడున్‌= పైకెత్తగా; తద్‌+క్షణంబు+అ= ఆ 


క్షణమందే; దుండుభంబు= డుండుభ మనే పాము; ముని+ఐ= బుషియె; ఎదురన్‌= తన ఎదుట; నిలిచినన్‌= నిలబడగా; 
చూచి; రురుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పల్కి రురుడు యమునిచేతిలో ఉండే దండాయుధాన్ని పోలిన తనచేతిలో ఉన్న కర్రను పైకెత్తగా 
వెంటనే (ఆ క్షణమందే) డుండుభ మనే ఆ పాము మునిరూపం ధరించి తన యెదుట నిలబడింది. ఆ మార్పు 
చూచి రురుడు ఈ ఏధంగా పలికాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క్ర “ఉరగమ వై యుండి మునీ । శ్వరవేషము దాల్లి యున్నవడు వెంతయు న 

చ్చెరు; విది యెట్టులు? నావుడు । రురునకు ని ట్లనియె మునివరుం డనురక్తిన్‌. 155 
ప్రతిపదార్థం: ఉరగమవు+ఐ= పామువై; ఉండి; ముని+-ఈశ్వర+వేషము= ముని నాథుని వేషం (రూపం); తాల్చి, ఉన్న= 
ధరించి ఉన్న; వడువు= విధం; ఎంతయున్‌= మిక్కిలి; అచ్చెరువు= ఆశ్చర్యం; ఇది= ఇట్టు కావటం; ఎట్టులు= ఏ విధం?; 
నావుడున్‌= అనిన అనంతరం; మునివరుండు= ముని'శ్రేష్టు డైన; సహ(స్రపాదుండు; రురునకున్‌; అనురక్తిన్‌= అనురాగంతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఇంతవరకు పామురూపంతో ఉండి ఇప్పుడు మునిశ్రేష్టుడిరూపం ధరించియున్నతీరు మిక్కిలి వింతగా 
ఉన్నది. ఇది ఏవిధంగా జరిగింది? అని అడిగిన అనంతరం సహగస్రపాదు డనే మునిశ్రేష్పుడు రురునితో ఈ విధంగా 
చెప్పాడు. 


సహగస్రపాదుని వృత్తాంతము (సం. 1-10-6) 


వ. “ఏను సహస్రపాదుం డను మునిముఖ్యుండ; నా సహాధ్యాయుండు ఖగముం డను మునిముఖ్యుం డగ్నిహోత్ర 
గృహంబున నున్న నే నపహాసార్దంబు తృణమయసర్పం బమ్మునిపై వైచిన, నతం డులికిపడి నా కలిగి. 'నీవు 
నిర్వీర్యంబైన యురగంబ వగు" మని శాపం బిచ్చిన. నేనును 'మేలంబు సేసిన నింత యలుగ నేల? 
క్షమియింపు' మనినం, బ్రసన్నుం డై ఖగముండు నావచనం బమోఘంబు గావున గొండొకకాలంబు 
డుండుభంబ వై యుండి, భార్గవకులవర్ధనుం డైన రురుం గనిన యప్పుడు శాపవిముక్తుండ వగుదు వనె' 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 
నని సహస్ర పాదుండు రురునకు( దనవృత్తాంతం బంతయుం జెప్పి వెండియు ని ట్లనియె. 156 


ప్రతిపదార్థం: ఏను= నేను; సహ(స్రపాదుండు+అను= సహ(స్రపాదు డనే పేరు గల; ముని; ముఖ్యుండన్‌= ముని శ్రేష్టుడను; 
నా, సహాధ్యాయుండు= నా సహపాఠి (నాతోకూడ విద్యాభ్యాసం చేసినవాడు); ఖగముండు+అను= ఖగముడు అనే పేరు గల; 
ముని, ముఖ్యుండు= మునిశ్రేష్టుడు; అగ్నిహోత్ర, గృహంబునన్‌= అగ్నులను ఉపాసన చేసే గృహంలో; ఉన్నన్‌= ఉండగా; ఏన్‌= 
నేను; అపహాస+అర్థంబు= వేళాకోళం కొరకు; తృణమయ, సర్పంబు= గడ్డితో చేయబడిన పామును; ఆ+మునిపైన్‌= ఆ 
ఖగము డనే మునిపై; వైచినన్‌= వేయగా; అతండు= ఆ ఖగముడు; ఉలికిపడి= భయపడి; నాకున్‌+అలిగి= నాపై కోపించి 
(నన్నయ ఇట్టిచోట్ల షష్టీ విభక్తి వాడుతుంటాడు); నీవు; నిర్వీర్యంబు+ఐన= శక్తి రహితమైన; ఉరగంబవు= పామువు; 
అగుము+అని; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఈయగా; ఏనును= నేనుకూడ; మేలంబు+చేసినన్‌= పరిహాసం చేయగా 
(గసడదవాదేశం); ఇంత= ఇంత అధికంగా; అలుగన్‌+ఏల= కోపగించటం ఎందుకు? క్షమియింపుము= మన్నింపుము; 
అనినన్‌= అని నేను పలుకగా; ప్రసన్నుండు+ఐ= శాంతుడై; ఖగముండు: నా, వచనంబు= నా పలుకు; అమోఘంబు= వ్యర్థం 
కానిది; కావునన్‌= అందుచేత; కొండొక, కాలంబు= కొంత కాలం; డుండుభంబవు+ఐ= విషం లేని పామువై (నిర్విషా, 
డుండుభాః స్మృతాః); ఉండి; భార్గవకుల వర్రనుండు+ఐన= భృగువంశాన్ని వృద్దిచేసేవాడైన; రురున్‌= రురు డనే వాడిని; 
కనిన+అప్పుడు = చూచినప్పుడు; శాప, విముక్తుండవు+అగుదువు= శాపంవలన విడిచిపెట్ట బడినవాడవు జొతావు; అనెన్‌= 
అని పల్కాడు; అని; సహ(స్రపాదుండు; రురునకున్‌; తన, వృత్తాంతంబు+అంతయున్‌= తనకథ అంతయు; చెప్పి; వెండియున్‌= 
మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: నేను సహ(స్రపాదు డనే పేరుగల మునిశ్రేష్టుడను; నాకు సహపాఠి అయిన ఖగము డనే పేరు గల 
ముని'శ్రేష్టుడు అగ్ని గృహంలో ఉండగా నేను పరిహాసానికై గడ్డితో చేయబడిన పామును ఆ మునిపై వేశాను. అతడు 
భయపడి, నాపై కోపించి, 'నీవు శక్తి లేని పామువు అగు" మని శాప మివ్వగా, నేను వేళాకోళం చేస్తే ఇంతగా 
కోపించట మెందుకు? మన్నింపు మని వేడుకోగా, శాంతు డై ఖగముడు 'నా పలుకు వ్యర్థం కాదు కాబట్టి కొంత 
కాలం విషం లేని పామువై ఉండి, భార్గవవంశాన్ని వృద్దినొందించే రురుడు అనేవాడిని చూచినప్పుడు శాపంనుండి 
విముక్తుడవౌతా” వని పలికాడు- అని సహ(స్రపాదుడు రురునకు తన కథనంతా చెప్పి, మరల ఈ విధంగా అన్నాడు. 


విశేషం: సహ(స్రపాదుడికి శాపమిచ్చిన సహాధ్యాయుడి పేరు 'ఖగముఖుడు” గా వావిళ్ళ (ప్రతిలో ఉన్నది. 
ఉ. భూనుతకీర్తి బ్రాహ్మణుండు పుట్టుడుం దోడన పుట్టు నుత్తమ 
జ్ఞానము, సర్వభూతహిత సంహిత బుద్దియు. జిత్తశాంతియున్‌, 
మానమద ప్రహాణము, సమత్వము, సంతతవేదవిధ్యను 
ష్టానము, సత్యవాక్యము, దృఢవ్రతముం, గరుణాపరత్వమున్‌. 157 


ప్రతిపదార్థం: భూనుతకీర్తి= భూమిచేత (లోకులచేత) పొగడబడిన కీర్తిగల (ఇది రురునకు సంబోధన మైనా కావచ్చు); 
బ్రాహ్మణుడు; పుట్టుడున్‌= పుట్టిన అనంతరం; తోడన్‌+అ= వెంటనే; ఉత్తమ, జ్ఞానము= శ్రేష్ట మైన జ్ఞానం; సర్వ, భూత, 
హిత, సంహిత, బుద్దియున్‌= ఎల్లజీవులయొక్క మేలునందు స్థిర మైన బుద్దియున్నూ; చిత్త, శాంతియున్‌= హృదయమునందలి 
> ౧ థి సో > 
శాంతియున్నూ; మాన, మద, (ప్రహాణమున్‌= కోపమును గర్వాన్ని విడుచుటయున్నూ; సమత్వమున్‌= సమానత్వమున్నూ; 
సంతత, వేద, విధి+అనుష్టానమున్‌= ఎల్లప్పుడును వేదములందు చెప్పబడిన కర్మలను చేయటమున్నూ; సత్య, వాక్యమున్‌= 
(36) 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 105 


సత్య మైన వచనమున్నూ (సత్యం మాటలాడటం); దృఢ(వ్రతమున్‌= నిశ్చల మైన (వ్రతమున్నూ; కరుణాపరత్వమున్‌= 
దయయందు తత్పరు డై ఉండటమున్నూ; పుట్టున్‌= కలుగును. 


తాత్సర్యం: భూజనులచేత నుతింపబడే కీర్తి గల బ్రాహ్మణుడు పుట్టిన అనంతరం వెంటనే శ్రేష్ట మైన జ్ఞానమున్నూ, 

ఎల్లజీవులమేలునందు స్థిరమైనబుద్దియున్నూ, హృదయశాంతియున్నూ, కోపగర్వవర్దనమున్నూ, సమానత్వమున్నూ, 
౧ థ — > జ 

ఎల్లప్పుడు వేదములందు చెప్పబడిన కర్మల నొనరించటమున్నూ, సత్యవచనమున్నూ, స్థిర మైన (వ్రతమున్నూ, 

దయాపరత్వమున్నూ పుట్టుతాయి. 


విశేషం: (బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇందు పేర్కొనబడినవి. 


వ. “అయ్యా! నీవు బ్రాహ్మణుండవు, భృగువంశ సముత్పన్నుండవు, సర్వగుణ సంపన్నుండ; విది యేమి దొడంగి? 
తిట్టి దారుణ క్రియారంభంబు క్షత్రియులకుం గాక బ్రాహ్మణులకుం జనునే? బ్రాహ్మణు లహింసాపరు; లొరులు 
సేయు హింసలు వారించు పరమకారుణ్య పుణ్యమూర్తులు: జనమేజయుం డను జనపతి చేయు 
సర్పయాగంబునందు(గద్రూశాపంబున నయ్యెడు సర్పకుల ప్రకయంబును, భవత్సితృశిష్యుం డయిన 
యాస్తీకుండను బ్రాహ్మణుండ కాండె యుడిగించె' నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం 
దుపశమన బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాదిమహామును లక్కథకున కి ట్లనిరి. 158 


ప్రతిపదార్థం: అయ్యా!= ఆర్యా! (ఇది రురునకు సంబోధనం); నీవు; (బ్రాహ్మణుండవు; భృగు, వంశ, సముత్పన్నుండవు= 
భృగుమహర్షి యొక్క వంశంలో పుట్టిన వాడవు; సర్వ, గుణ, సంపన్నుండవు= అన్ని సద్గుణాల సంపదతో కూడినవాడవు; 
ఇది, ఏమి= ఇదేమి?; తొడంగితి(ఏ)= చేయటానికి ఆరంభించావు?; ఇట్టి= ఇటువంటి; దారుణ, క్రియా+ఆరంభముు= 
ఘోరమైన పనియందలి ప్రయత్నం; క్షత్రియులకున్‌, కాక= క్షత్రియులకే కాక; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; చనునే= తగునా?; 
(తగదు అని భావం); బ్రాహ్మణులు; అహింసాపరులు= హింస చేయకుండ ఉండటంలో ఆసక్తి కలవారు; ఒరులు+చేయు= 
(గసడదవాదేశం) ఇతరులు చేసే; హింసలు= బాధలు, లేక, వధలు; వారించు= నివారించు (అడ్డగించు); పరమ, కారుణ్య, 
పుణ్య, మూర్తులు= అధిక మైన దయతోను, పుణ్యంతోను కూడిన రూపాలు కలవారు; జనమేజయుండు+అను జనపతి= 
జనమేజయు డనే రాజు; చేయు; సర్ప, యాగంబునందున్‌= పాములను ఆహుతి చేసే యజ్ఞమందు; కద్రూశాపంబునన్‌= 
కద్రువ అనే కళ్యపుడి భార్య ఇచ్చిన శాపం చేత; అయ్యెడు= కలుగు; సర్బ, కుల, ప్రళయంబును= పాముల కులం యొక్క 
నాశమున్నూ; భవత్‌, పితృ శిష్యుండు, అయిన= నీతండ్రికి శిష్యు డయిన; ఆస్తీకుండు+అను; బ్రాహ్మణుండు+అ+కాండు+ఎ= 
బ్రాహ్మణుడే కదా!; ఉడిగించెన్‌= తొలగించాడు; అని, చెప్పి; సహస్రపాదుండు= సహ(స్రపాదు డనే ముని; రురునకున్‌, సర్ప, 
ఘాతంబునందున్‌= పాములను హింసించటంలో; ఉపశమన, బుద్ది= ఓర్పుతో కూడిన బుద్ది; పుట్టించెన్‌= కల్లించెను; 
అనినన్‌= అనగా; విని; శౌనక+ఆది, మహత్‌, మునులు= శౌనకుడు మొదలైన మహర్షులు; ఆ కథకునకున్‌= కథ చెప్పే 
ఆ సౌతికి, ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్సర్యం: అయ్యా! రురూ! నీవు బ్రాహ్మణుడవు, భృగుమహర్షివంశంలో పుట్టినవాడవు, సర్వసద్గుణసంపదతో 
కూడినవాడవు. ఇదేమి, ఇటువంటిపని చేయటానికి ఆరంభించావు? ఇట్టి ఘోర మైన పనియందలి ప్రయత్నం 
క్షత్రియులకు తగును గాని, బ్రాహ్మణులకు తగునా? బ్రాహ్మణులు హింసచేయకుండ ఉండటంలో ఆసక్తి కలవారు. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


పైపెచ్చు ఇతరులు చేసే హింసలను తొలగించే గొప్ప దయకున్నూ పుణ్యానికిన్నీ రూపుకట్టినవారు. జనమేజయుడనే 
రాజు చేసే సర్పయాగంలో తల్లి యైన కద్రువ ఇచ్చిన శాపంచేత కలిగే నాగవంశ వినాశనాన్ని నీ తండ్రికి శిష్యు 
డైన ఆస్తీకు డనే బ్రాహ్మణుడే కదా వారించింది! అని చెప్పి ఆ సహ(స్రపాదు డనే ముని రురుడు అనే భృగువంశ 
(బ్రాహ్మణుడికి పాములను చంపేయత్నం మానివేసే బుద్దిని కలిగించా డని కథకుడు చెప్పగా విని శౌనకాది 
మహర్షులు కథకు డైన ఆ సౌతిని ఈ విధంగా అడిగారు. 


ఆ. ఒరులవలన( బుట్టు నోటమియును నెగ్గుం.। బొరయకుండ నరసి పుత్రవరులం 
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు । నేల యలిగి శాప మిచ్చె నయ్య! 159 


ప్రతిపదార్థం: ఒరులవలనన్‌= ఇతరులవలన; పుట్టు= కలుగు; ఓటమియున్‌= భయాన్నీ; ఎగ్గున్‌= కీడునూ; పొారయక+ఉండన్‌= 
పొందకుండేటట్టుగా; అరసి= చూచి (విచారించి); పుత్రవరులన్‌= కుమార ్రేష్టులను; తగిలి= ఆసక్తి కలిగి; కాచు+అట్టి= 
కాపాడునటువంటి; తల్లి; సర్పములకున్‌= పాములకు; అలిగి= కోపించి; ఏల= ఎందుకు; శాపము +ఇచ్చెన్‌+అయ్య!= శాప 
మిచ్చింది? అయ్య అనేది కథకుడికి సంబోధనం. 


తాత్సర్యం: కథకుడ వైన ఓ సౌతీ! ఇతరులవలన కలుగు భయాన్నీ, కీడునూ, పొందకుండ పరిశీలించి ఉత్తము 
లైన కుమారులను వెంటబడి కాపాడునటువంటి తల్లియే పాములపై కోపించి ఎందుకు శాప మిచ్చింది? చెప్పుము. 


విశేషం: ఉదంత తద్దర్మ విశేషణానికి అచ్చు పరమైనపుడు నుగాగమం జొతుంది. పుట్టు+ఓటమి= పుట్టునోటమి; కాచు+అట్టి= 
కాచునట్టి. 


వ. అని సౌపర్థాఖ్యాన శ్రవణ కుతూహలపరు లై యడిగిన. 160 
ప్రతిపదార్థం: అని; సౌపర్ల+అఖ్యాన, (శ్రవణ, కుతూహల, పరులు+ఐ= గరుడునికి సంబంధించిన కథను వినా లనే 


ఉత్సాహంలో ఆసక్తు లై; అడిగినన్‌= శౌనకాది మహామును లడుగగా. 


తాత్సర్యం: అని గరుడునికి సంబంధించిన కథను వినుటయందు ఆసక్తి కలవారై శౌనకాది మహామును లడుగగా. 
(తరువాతి ఆశ్వాసంలోని 'అక్కథకుండు” అనేదానితో అన్వయం.) 


ఆశ్వాసాంతము 


ఉ. రాజకులాగ్రగణ్య! మృగరాజపరాక్రమ! రాజరాజ! వి 
బ్రాజితశుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ! ఘో 
రాజి ముఖోపలబ్ద విజయ ప్రమదాశ్రిత బాహుదండ! ని 
స్తేజిత వైరివీర! కులదీప! మృడప్రియ! విష్ణువర్ధనా! 161 


ప్రతిపదార్థం: రాజ, కుల, అ(గ్రగణ్య!= చం[ద్రవంశంలో మొదట గణింపదగిన వాడా (శ్రేష్టుడా!); మృగరాజు, పరా(క్రమ= 


ఆదిపర్వము - ప్రథమాశ్వాసము 107 


సింహం యొక్క పరాక్రమం వంటి పరాక్రమం కలవాడా! రాజరాజ= రాజరాజ నరేంద్రా! (రాజులకుకూడ రాజు వైన చక్రవర్తీ); 
విభ్రాజిత, శుభ్ర, కీర్తి, పరిపాండుర, సర్వ, దిక్‌, అంతరాళ!= (ప్రకాశించే నిర్మల మైన కీర్తిచేత తెల్లనైన అన్నిదిక్కుల 
మధ్యభాగాలు కలవాడా!; ఘోర+ఆజి, ముఖ+ఉపలబ్ద, విజయ, (ప్రమదా+ఆ(్రిత, బాహుదండ!= భయంకర మైన అని 
మొనలో పొందబడిన విజయమనే (స్తీ చేత ఆశ్రయింపబడిన దండముల వంటి భుజాలు కలవాడా!; నిస్తేజిత, వైరి, వీర!= 
తేజోహీనులుగా చేయబడిన శత్రువీరులు కలవాడా!; కులదీప!= కులానికి దీపం వంటివాడా! కులాన్ని (ప్రకాశింపజేసేవాడా!; 
మృడప్రియ= శివుడికి ప్రీతిపాత్రు డైన వాడా! విష్ణువర్హనా!= విష్ణువర్ధనుడు అనే బిరుదు కలవాడా! 


తాత్పర్యం: చంద్రవంశశ్రేష్టుడా! సింహపరా(క్రముడా! రాజరాజ! ప్రకాశించే నిర్మల మైన కీర్తిచేత తెల్ల నైన అన్ని 
దిక్కుల మధ్యభాగాలు కలవాడా! భయంకరమైన రణరంగంలో పొందబడిన విజయమనే స్తీ చేత ఆశ్రయింపబడిన 
దండములవంటి భుజాలు కలవాడా! ఓడింపబడిన శత్రువీరులు కలవాడా! కులాన్ని ప్రకాశింప చేయువాడా! శివుడికి 
ప్రేతిపాత్రుడైన వాడా! విష్ణువర్దన బిరుదాంకితుడా! 


నిశేషం: అలం: రూపకం. 


క ఆదిక్షత్ర చరిత్ర! ధ । రాదేవాశీఃపరంపరావర్ణిత ని 
త్యోదయ! సత్యోదిత! విమ । లాదిత్యతనూజ! విక్రమాదిత్యనిభా! 162 


ప్రతిపదార్థం: ఆదిక్షత్ర చరిత్ర= ఆదికాలంలో ఉన్న మనువు మొదలైన క్షత్రియుల చరిత్రవంటి చరిత్ర కలవాడా!; ధరా, 
దేవ+అశీః పరంపరా, వర్ణిత, నిత్య, ఉదయ= (బ్రాహ్మణులయొక్క ఆశీర్యాదాలసమూహంచేత వృద్ది పొందింపబడిన సంతతమైన 
ఠా ఠా షన 
అభ్యుదయం కలవాడా!; సత్య+ఉదిత= సత్యంలో అధికుడా! (సత్యవాక్కులు కలవాడా); విమలాదిత్య, తనూజ= విమలాదిత్యుడి 
కుమారుడా!; విక్రమాదిత్య, నిభా= విక్రమాదిత్యు డనే (ప్రసిద్దు డైన రాజుతో సమానుడా (విక్రమంలో సూర్యునితో సమానుడా!). 


తాత్సర్యం: ఆదికాలంలో ఉన్న మనువు మొదలైన క్షత్రియులచరిత్రవంటి చరిత్రకలవాడా! బ్రాహ్మణుల ఆశీర్యాదాల 
సమూహం చేత పెంపొందిన నిరంతర మైన అభ్యుదయం కలవాడా! సత్యవాక్కులు కలవాడా! (సత్యాధిక అని 
పాఠాంతరం), విమలాదిత్యుని కుమారుడా! విక్రమాదిత్యునితో సమానుడా! 


విశేషం: అలం: ఉపమ. 


తోటకము. 
నిరవద్య! నరేశ్వర! నిత్యనిరం । తర ధర్మమతీ! గుణధామ! జగ 
త్పరిపూరిత కీర్తి విభాసి! విభా కరతేజ! నృపోత్తమ! కాంతినిధీ! 163 


ప్రతిపదార్థం: నిరవద్య= దోషరహితుడా!; నర+-ఈశ్వర= రాజా!; నిత్య, నిరంతర, ధర్మ, మతీ= ఎల్లప్పుడున్నూ అవిచ్చిన్నంగా 
ధర్మమునందు బుద్ది కలవాడా!; గుణ, ధామ= సద్గుణాలకు నిలయమా!; జగత్‌, పరిపూజిత, కీర్తి, విభాసి= లోకాలన్నింటిలో 
నిండిన కీర్తితో (ప్రకాశించేవాడా! విభాకర, తేజ= సూర్యుడియొక్క తేజం వంటి తేజం కలవాడా!; నృప+ఉత్తమ= రాజులలో 
(శ్రేష్టుడా!; కాంతి, నిధీ= కాంతికి నిధానమా! 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దోషరహితుడా! మానవాధిపా!, ఎల్లప్పుడు ఎడతెజపి లేకుండా ధర్మం చేసే బుద్ది కలవాడా! సద్దుణాలకు 
నిలయమా! లోకాలన్నింటియందునూ నిండిన కీర్తితో ప్రకాశించేవాడా! సూర్యుడితేజం వంటి తేజం కలవాడా! 
రాజ(శ్రేష్టుడా! కాంతినిధానమా! రాజరాజనరేం(ద్రా! 


విశేషం: తోటకవృత్తంలో ఒక్కొక్క పాదానికి నాలుగేసి సగణాలు ఉంటాయి. తొమ్మిదవ అక్షరం యతిస్థానం, ప్రాసనియమం 
ఉన్నది. 
గద్యము. 
ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున 
ననుక్రమణికయును, బౌష్యోదంక మాహాత్మ్యంబును, భృగువంశకీర్తనంబు నన్నది ప్రథమాశ్వాసము. 164 
ప్రతిపదార్థం: ఇది, సకల, సుకవి, జన, వినుత, నన్నయ, భట్ట, (ప్రణీతంబు+ఐన= మంచికవులందరిచేత స్తుతింపబడిన 
నన్నయభట్టు అనే పేరుగల కవిచేత రచింపబడిన; శ్రీ, మహత్‌, భారతంబునందున్‌= శోభాయుక్త మైన మహాభారతమనే 
(గ్రంథంలోని; ఆది, పర్వంబునన్‌= (ప్రధానమైన పదునెనిమిది పర్వాలలో మొదటిదైన ఆదిపర్వంలో; అనుక్రమణికయును= 
కావ్యంలోని విషయాల సూచికయున్నూ, పౌష్య+ఉదంక, మాహాత్మ్యంబును= పౌష్యుడనే రాజాయొక్కయు, ఉదంకునియొక్కయు 
మాహాత్వమున్నూ; భృగు, వంశ, కీర్తనంబును= భృగుమహర్షి వంశాన్ని కీర్తించటమున్నూ; అన్నది= అనేవాటితో కూడినది; 
ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది సుకవులందరిచేత కీర్తిపబడే నన్మయభట్టుచేత రచింపబడిన శ్రీమహాభారతంలోని ఆదిపర్వంలో 
అనుక్రమణిక (భారతపర్వాల విషయసూచిక,) పౌష్యుడు, ఉదంకుడు అనే వారి మహత్త్యాన్ని చెప్పేకథ, భృగువంశాన్ని 
కీర్తించే కథ కల ప్రథమాశ్వాసం. 


ఆదిపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


== స్ట్ర్రీ ప్రి... 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆదిపర్వము -ద్వితీయాశ్వాసము 


శ్రీవనితావల్లభ! వేం । గీవిషయాధీశ! కావ్యగీతప్రియ! నా 


నావనినాథకిరీటత । టీవిలసద్రత్ససంఘటితపదకమలా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, వనితా, వల్లభ= లక్ష్మి అనే కాంతకు (పియుడా!; వేంగీ, విషయ+అధీశ!= వేంగి అనే దేశానికి ప్రభువా!; 


కావ్య, గీత, ప్రియ!= కావ్యాలలో, గీతాలలో ఆసక్తికలవాడా!; నానా+అవని, నాథ, కిరీట, తటీ, విలసత్‌, రత్న, సంఘటిత, పద, 
కమలా!= పలువురురాజులయొక్క కిరీటాలప్రదేశాలలో (ప్రకాశిస్తున్న మణులచేత కూర్చబడిన పద్మాలవంటి పాదాలు కలవాడా! 


తాత్సర్యం: లక్ష్మి అనే కాంతకు ప్రియుడా! (నా౭_ విష్ణుః పృథివీపతిః అనే సూక్తిని అనుసరించి, రాజులలో 
విష్ణువుయొక్క అంశం ఉంటుంది. ఇక్కడ శ్రీఅంటే రాజ్యలక్ష్మి అనికూడ చెప్పవచ్చు); వేంగీదేశానికి రాజా! 
కావ్యాలలో, గీతాలలో అసక్తికలవాడా! బహుదేశరాజులకిరీటతటాలలో ప్రకాశించేమణులచేత కూర్చబడిన 


పద్మాలవంటిపాదాలు కలవాడా! రాజారాజనరేం(ద్రా! 


విశేషం: ఇది రాజరాజనరేంద్రుడికి సంబోధన. ఇతడు కృతిపతి, కృతిశ్రోత. 


గరుడోపాఖ్యానము 
కద్రూనినతలు పుత్రులం గోరి పడయుట (సం. 1-14-5) 
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుంజెప్పె: నాదియుగంబునం గశ్యపప్రజాపతిభార్యలయిన కద్రువయు 
వినతయు ననువారలు పుత్తార్థినులైయనేక సహస్రవర్షంబులు కశ్యపు నారాధించినం, గశ్యపుండు ప్రసన్నుం 
డై 'మీకోరినవరంబు లిచ్చెద వేండుం' డనిన. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు ((త్రికసంధి)= రోమహర్షణు డనే సూతుడికుమారు డయిన ఉ(గ్రశ్రవసుడు; శౌనక+ఆది, 
మహత్‌, మునులకున్‌= శౌనకుడు మొదలయిన మహామునులకు; చెప్పెన్‌; ఆది, యుగంబునన్‌= కృతయుగంలో; కశ్యప, 
ప్రజాపతి, భార్యలు+అయిన= కశ్యప(బ్రహ్మభార్య లయిన; కద్రువయు, వినతయున్‌, అను, వారలు= కద్రువ, వినత అనేవారు; 
పుత్ర+అర్జినులు+ఐ= కొడుకులను కోరేవారై; అనేక, సహస్ర, వర్షంబులు= పెక్కువేలఏండ్డ్లు; కళ్యపున్‌, ఆరాధించినన్‌= 
కశ్యపుడిని సేవించగా; కశ్యపుండు; ప్రసన్నుండు+ఐ= అను[గ్రహం కలవాడై; మీ, కోరినవరంబులు= మీరు కోరినవరాలను 
(కర్భపదప్రథమకు షష్టి; ఇచ్చెదన్‌= ఇస్తాను; వేడయండు= కోరుకొనండి; అనినన్‌= అని అనగా. 


తాత్సర్యం: కథకుడైన ఉగ్రశ్రవసుడు శౌనకుడు మొదలయినమహామునులకు ఇట్టా చెప్పాడు: కృతయుగంలో 
కశ్యప(బ్రహ్మయొక్క భార్య లయిన కద్రువ, వినత లనేవారు కుమారులనుకోరినవారై, పెక్కువేలఏండ్డు కళ్యపుడిని 
సేవించగా, అతడు అనుగ్రహం కలవా డై “మీరు కోరినవరాలను ఇస్తాను కోరుకొనండి”' అని పలుకగా. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 
తరలము. 


అనలతేజులు, దీర్లదేహులు నైనయట్టి తనూజులన్‌ 

వినుతసత్తుుల గోరె గద్రువ వేవురం గడువేడ్కతో; 

వినత గోరె సుపుత్తులన్‌ భుజవీర్యవంతుల, వారికం 

టెను బలాధికు లైన వారి గడిందివీరుల, నిద్దజన్‌. 3 


ప్రతిపదార్థం: కద్రువ; అనల, తేజులు= అగ్నియొక్క(ప్రకాశంవంటి (ప్రకాశం కలవారు; దీర్గ, దేహులు= పొడవయినశరీరం 
కలవారు; ఐన, అట్టి; తనూజులన్‌= కుమారులను; వినుత, సత్త్యులన్‌= ప్రసిద్ధిపొందినబలం కలవారిని; వేవురన్‌= వెయ్యిమందిని; 
కడు, వేడ్కతోన్‌= మిక్కిలిఆసక్తితో; కోరెన్‌; వినత; భుజ, వీర్యవంతులన్‌= బాహువులయొక్క బలంకలవారిని; వారి కంటెను= 
ఆకద్రువకొడుకులకంటె; బల+అధికులు+ఐనవారిన్‌= బలంలో గొప్పవారిని; కడింది, వీరులన్‌= ఇతరులకు జయింపశక్యం 
కాని అధికవీరులను; సుపు(త్రులన్‌= మంచికుమారులను; ఇద్దజన్‌= ఇరువురిని; కోరెన్‌= కోరింది. 


తాత్సర్యం: అగ్నివలె |ప్రకాశించేవారున్నూ, పొడవయినదేహాలుకలవారున్నూ ప్రసిద్దిపొందిన బలం కలవారున్నూ 
అయిన వెయ్యిమందికుమారులను కద్రువ మిక్కిలిసంతోషంతో కోరింది. వినత, ఆ కద్రువకుమారులకంటె బలంలో 
గొప్పవారున్నూ, బాహువులబలం కలవారున్నూ, అయిన ఇద్దరు మంచికుమారులను కోరింది. 


విశేషం: తరల వృత్తానికి ప్రతిపాదంలోనూ న, భ, ర, స, జ, జ, గ - అనే గణాలుంటాయి. 12వ అక్షరం యతి. పాదానికి 


19 అక్షరాలుంటాయి. 


వ. కశ్యపప్రజాపతి తొల్లి పెదకాలంబు తపంబు సేసి, పుత్రకామేష్టి జేసి గావున గద్రువకు వేవురుకొడుకులను, 
ఛా శ రద్ద త్రకాబిట్టి 
వినతకు నిద్దజుకొడుకులను వారికోరినయట్ల యిచ్చి, గర్టంబు లిమ్ముగా రక్షింపంబనిచిన నయ్యిద్దజును 
దద్దయు సంతసిల్లి యున్నంత, గర్జంబులు గొండొకకాలంబునకు నండంబు లైన, నయ్యండంబులు 
ఘృతకుండంబులం బెట్టి రక్షించుచున్నంత, నేనూజేండ్లకుం గద్రూగర్జాండంబులు తరతరంబ యవిసిన 
నందు శేష వాసుక్షైరావత తక్షక కర్కోటక ధనంజయ కాళియ మణినాగాపూరణ పింజర కైలాపుత్త వామన 
నీలానీల కల్మాష శబలార్య కోగ్రక కలశపోతక సురాముఖ దధిముఖ విమలపిండ కాప్త కర్కోటక శంఖవాలి 
శిఖ నిష్టానక హేమగుహ నహుష పింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గర పిండక కంబలాశ్వతర కాళీయక 
వృత్త సంవర్తక పద్మశంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కరవీర పుష్పదంష బిల్వక బిల్వపాండర 
మూషకాద శంఖశిరః పూర్ణభద్రహరిద్రకాపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర శంఖపిండ వీర్యవ 
ద్విరజస్సుబాహు శాలిపెండ హస్తిపిండ పిఠరక సుముఖ కౌణపాశన కుఠర కుంజర ప్రభాకర కుముద 
కుముదాక్ష తిత్తిరి హలిక కర్ణమ బహుమూలక కర్మరాకర్మర కుండోదర మహోదరు లాదిగా(గల వేవురు 
నాగముఖ్యులు పుట్టిన. 4 

ప్రతిపదార్థం: కశ్యప (ప్రజాపతి= కశ్యప(బ్రహ్మ; తొల్లి= పూర్వం; పెద్దకాలంబు, తపంబు, చేసి; పుత్ర, కామ+ఇష్టిన్‌= పుత్ర, 

కామ మనే యజ్ఞాన్ని (కుమారులుకలగాలనే కోరికతో చేసే యాగాన్ని); చేసెన్‌; కావునన్‌= అట్టా యజ్ఞం చేయటంవలన; 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 111 


కద్రువకున్‌; వేవురన్‌, కొడుకులను= వెయ్యిమందికుమారులను; వినతకున్‌, ఇద్దణున్‌, కొడుకులన్‌; వారి, కోరిన, అట్టు+అ= 
వారు కోరిన విధంగానే; ఇచ్చి; గర్భంబులు= కడుపులోని పిండాలను; ఇమ్ముగాన్‌= ఉపాయంగా; రక్షింపన్‌, పనిచినన్‌= 
రక్షించటానికి నియమించగా; ఆ+ఇద్దణును= ఆ కద్రూవినతలిద్దరును; తద్దయున్‌= మిక్కిలి; సంతసిల్లి, ఉన్నంతన్‌; గర్భంబులు= 
కడుపులోనిపిండాలు; కొండొక, కాలంబునకున్‌= కొంతకాలానికి; అండంబులు+ఐనన్‌= (గ్రుడ్డుగా మారగా; ఆ+అండంబులు= 
ఆ (గ్రుడ్డు; ఘృత, కుండంబులన్‌= నేతికుండలలో; పెట్టి; రక్షించుచున్న, అంతన్‌= రక్షిస్తూఉండగా; ఏను, నూణు+ఏండ్లకున్‌= 
అయిదువందల సంవత్సరాలకు; క్రూ, గర్భ+అండంబులు= కద్రువయొక్క గర్భంనుండి పుట్టిన (గ్రుడ్డు తరతరంబు+అ= 
ఒకదానితర్వాత ఒకటిగా; అనిసినన్‌= పగలగా; అందున్‌= ఆ (గ్రుడ్లలో; శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, 
ధనంజయుడు, కాళియుడు, మణినాగుడు, ఆపూరణుడు, పింజరకుడు, ఏలాపు(త్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, 
కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉ(గ్రకుడు, కలశపోతకుడు, సురాముఖుడు, దధిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, 
కర్కోటకుడు, శంఖుడు, వాలిశిఖుడు, నిష్టానకుడు, హేమగుహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యాకర్ణుడు, హస్తిపదుడు, 
ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయకుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు, శంఖముఖుడు, 
కూష్మాండకుడు, క్షేమకుడు, పిండారకుడు, కరవీరుడు, పుష్పదంషుడు, బిల్వకుడు, బిల్వపాండరుడు, మూషకాదుడు, శంఖశిరుడు, 
పూర్షభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, శంఖపిండుడు, వీర్యవంతుడు, 
విరజుడు, సుబాహువు, శాలిపిండుడు, హస్తిపిండుడు, పిఠరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు, కుఠరుడు, కుంజరుడు, 
ప్రభాకరుడు, కుముదుడు, కుముదాక్షుడు, తిత్తిరి, హలికుడు, కర్ణముడు, బహుమూలకుడు, కర్కరుడు, అకర్కరుడు 
కుండోదరుడు, మహోదరుడు; ఆదిగాన్‌, కల= మొదలుగా గల; వేవురు= వెయ్యిమంది; నాగముఖ్యులు= సర్ప శ్రేష్టులు; 
పుట్టినన్‌= పుట్టగా. 


తాత్పర్యం: పూర్వం కశ్యప(బ్రహ్మ ఎక్కువకాలం తపస్సుచేసి, కుమారులను పొందగోరేవారు చేసే పుత్రకామేష్టి అనే 
యాగాన్ని చేశాడు. అట్టా చేయటంవలన కద్రువకు వెయ్యమందికొడుకులను, వినతకు ఇద్దరుకొడుకులను వారు 
కోరినట్లుగా ఇచ్చి, గర్భాలను ఉపాయంతో కాపాడటానికి ఆజ్ఞాపించగా, వారిద్దరూ మిక్కిలిసంతోషించారు. 
కొంతకాలానికి గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నేతికుండలలో ఉంచి రక్షిస్తూండగా అయిదువందల 
సంవత్సరాలకు కద్రువగర్భంలోని అండాలు, ఒకదాని తరువాత ఒకటిగా పగిలి, శేషుడు, వాసుకి, ఐరావతుడు, 
తక్షకుడు మొదలయిన వెయ్యిమంది సర్పశ్రేష్ణులు పుట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అనూరు(డు జనించి వినతకు శాప మిచ్చుట (సం. 1-14-14) 


క. తన గర్జాండంబులరిం । టను బ్రియనందనులు వెలువడమి, నతిలజ్డా 
వనత యయి వినత పుత్రా । రిని యొకయండంబు విగతధ్యతి నవియించెన్‌. 5 


ప్రతిపదార్థం: తన, గర్భ+అండంబుల, రెంటను= తనయొక్కకడుపునుండి పుట్టిన పిండరూపా లయిన (గ్రుడ్డు రెండింటిలోను; 
ప్రియ, నందనులు= పీతికరు లైన (కూరిమి)కొడుకులు; వెలువడమిన్‌= బయటపడకుండటంచేత; అతిలజ్ఞా+అవనత, 
అయి= మిక్కిలి సిగ్గుచేత (కుంగిన దై; పుత్ర+అర్థిని= కొడుకులను కోరేటి; వినత; ఒక, అండంబున్‌= ఒక (గ్రుడ్డును; విగత, 
ధృతిన్‌= పోయిన ధైర్యంతో; అవియించెన్‌= పగులగొట్టింది. 


తాత్సర్యం: తన గర్భంనుండి పుట్టనగ్రుడ్డు రెండింటినుండి ముద్దుకుమారులు బయల్పడని కారణాన, మిక్కిలిసిగ్గుచేత 
క్రుంగినదై, కొడుకులను కోరే వినత ధైర్యం కోల్పోయి ఒకగ్రుడ్డును బ్రద్ద లయ్యేట్లు చేసింది. 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. దాన నపరార్ధకాయవి । హీనుండు, పూర్వార్ణతనుసహితు( డరుణు6 డనం 
గా నుదయించె సుతుండు, మ । హానీతియుతుండు తల్లి కప్రియ మెసంగన్‌. 6 


ప్రతిపదార్థం: దానన్‌= (బ్రద్దలు చేయబడినగ్రుడ్డునుండి; అపర+అర్హ, కాయ, విహీనుండు= (క్రింది సగం శరీరం లేనివాడు; 
పూర్వ+అర్హ, తను, సహితు(డు= మీదిసగంశరీరంతో కూడినవాడు; అరుణు(డు+అనంగాన్‌= అరుణు డనే పేరుతో; 
తల్లికిన్‌= తల్లి అయిన వినతకు; అప్రియము= అనిష్టం; ఎసంగన్‌= అతిశయించగా; మహత్‌, నీతి, యుతుండు= గొప్పనీతితో 
కూడినవాడైన; సుతుండు= కుమారుడు; ఉదయించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: ఆ(గ్రుడ్డునుండి క్రిందిసగందేహం లేనివాడున్నూ, మీది సగందేహంతో కూడినవాడున్నూ అయినకుమారుడు 
అరుణు డనే పేరుతో గొప్పనీతితోకూడినవాడు తల్లికి అనిష్టం అతిశయించేటట్టు పుట్టాడు. 


వ. ఇట్లు వికలాంగుం డై పుట్టిన యనూరుండు వినతకు నలిగి 'నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం 
బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూటేం డ్లుండు' మని శాపం బిచ్చి, 'యింక 
నీ రెండవయండంబు తనకు. దాన యవియునంతకు నుండని; మ్మిందు6 బుట్టెడు పుత్రుండు 
మహాబలపరాక్రమసంపన్నుండు నీ దాసీత్వంబు వాపు' నని సెప్పి సూర్యరథసూతుండయి యరిగి; వినతయు 
నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొనియుండె; నంత. 7 


ప్రతిపదార్థం: ఇట్లు; వికల+అంగుండు+ఐ= సంపూర్ణం కాని శరీరం కలవాడై; అనూరుండు= తొడలు లేనివాడు- ఇది 
అరుణుని నామాంతరం; వినతకున్‌, అలిగి= తల్లి అయిన వినత పై కోపించి (నన్నయనాడు ఇట్టిచోట్ల షష్టీవిభక్తి వాడబడుతూ 
ఉండేది. ఇది కారకభేదం); సంపూర్ణ, శరీరున్‌, కానీక= సమ్యగ్రమయిన శరీరం కలవాడిని కానీయకుండ; అండంబు= 
గుడ్డును; అవియించినన్‌= (బ్రద్దలు చేయగా; అవినీతవు= నీతి లేని దానివి; కావునన్‌= ఆకారణంచేత; నీవు; నీసవతికిన్‌= 
నీ సవతి అయిన కద్రువకు; దాసివి+ఐ= సేవకురాలివై; ఏను, నూజు+ఏండ్డు+ఉండుము, అని= అయిదువందలేండ్డు ఉండు 
మని; శాపంబు+ఇచ్చి= శాపాన్నిచ్చి; ఇంకన్‌= ఇకముందు; ఈ, రెండవ, అండంబు= వినత గర్భంనుండి వెలువడిన 
వేరొకగ్రుడ్డు; తనకున్‌, తాను+అ= తనంతట అదే; అవియు, అంతకున్‌= (బ్రద్దలయ్యేంతవరకు; ఉండన్‌+ఇమ్ము; ఇందున్‌= 
ఈ రెండవగ్రుడ్డునుండి; పుట్టెడు, పుత్తుండు= పుట్టబోయే కుమారుడు; మహత్‌, బల, పరాక్రమ, సంపన్నుండు= గొప్పబలంతోను, 
శౌర్యంతోను కూడినవాడు; నీ, దాసీత్వంబు= నీదాసితనాన్ని; పాపున్‌= పోగొడతాడు; అనిచెప్పి; సూర్య, రథ, సూతుండు+అయి= 
సూర్యునియొక్కరథానికి సారథి అయి; అరిగెన్‌= వెళ్ళాడు; వినతయున్‌= వినతకూడ; ఆ+అండంబు= ఆ రెండవగ్రుడ్డును; 
అతి, ప్రయత్నంబునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; రక్షించుకొని, ఉండెన్‌= కాపాడుకొని ఉండింది; అంతన్‌= ఆపైన. 


తాత్సర్యం: పూర్తిగా ఏర్పడని శరీరంతో పుట్టిన అనూరుడు, వినతపై కోపగించుకొని 'నన్ను పూర్తిశరీరం కలవాడిని 
కానీయకుండ గుడ్డును (బ్రద్దలుచేసిన నీతి లేనిదానివి. కావున నీ సవతి అయిన కద్రువకు దాసిగా 
అయిదువందలసంవత్సరాలు ఉండు మని శపించి రెండవ([గ్రుడ్డు తనకుతానుగా పగిలేవరకు ఉండనిమ్ము. ఈ 
(గ్రుడ్డునుండి పుట్టబోయే కుమారుడు గొప్పబలంతోను, పరాక్రమంతోను కూడినవాడు. అతడు నీదాసితనాన్ని 
పోగొడతాడు' అని తెలిపి సూర్యుడికి రథసారథిగా వెళ్ళాడు. వినతకూడ మిక్కిలి జాగరూకతతో ఆగ్రుడ్డును 
రక్షించుకొని ఉండింది. ఆ పైన (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 113 
దేవాసురు అమృతమును బడయయగోరి సముద్రమును మధించుట (సం.1-15-5) 


క. అమరాసురవీరులు ము । న్నమల పయోరాశిC ద్రచ్చి, యమృతము వదయన్‌ 

సమకట్టి, సురేంద్రపురో । గము లై హరిహరహిరణ్యగర్గ్టులతోడన్‌. 8 
ప్రతిపదార్థం: అమర+అసుర, వీరులు= వీరులయిన దేవతలు, రాక్షసులు; మున్ను= పూర్వం; అమల, పయోరాశిన్‌= 
నిర్మలమయిన పాలసముద్రాన్ని; (త్రచ్చి= మధించి; అమృతము+పడయన్‌= అమృతాన్ని పొందటానికి; సమకట్టి= సిద్దపడి; 
సుర+ఇంద్ర, పురోగములు+ఐ= దేవతల రాజయిన ఇంద్రుడు ముందు కలవారై; హరి, హర, హిరణ్యగర్భులతోడన్‌= విష్ణువు, 
శివుడు, బ్రహ్మ అనేవారితో. 


తాత్పర్యం: పూర్వం వీరులయిన దేవతలూ, రాక్షసులూ పాలసముద్రాన్ని మధించి అమృతాన్ని పొందటానికి పూని 
ఇంద్రుడిని ముందుంచుకొని విష్ణుశంకరబ్రహ్మలతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. మేరుమహామహీధరముమీందికి నందు. బోయి, “యేక్రియన్‌ 
వారిధి ద్రచ్చువారము? ధ్రువంబుగ దానికి. గవ్వ మెద్ది? యా 
ధారము దాని కెద్ది” యని తద్దయు వెన్ణడియున్న నచ్యుతాం 
భోరుహగర్గులిద్దబును బూనిరి సర్వము నిర్వహింప(గన్‌. 9 


ప్రతిపదార్థం: మేరు, మహత్‌, మహీధరము, మీందికిన్‌= మేరు వనే గొప్పపర్వతంమీదికి; అందయున్‌+పోయి= దేవతలు 
రాక్షసులు అందరును వెళ్ళి; ఏక్రియన్‌= ఏవిధంగా; వారిధిన్‌= సముద్రాన్ని, (త్రచ్చువారము= మధథించగలం; (ధ్రువంబుగన్‌= 
స్థిరంగా; దానికిన్‌= ఆకార్యానికి; కవ్వము; ఎద్ది= ఏది; దానికిన్‌= ఆకవ్వానికి; ఆధారము= అవలంబం; ఎద్ది= ఏది; అని; 
తద్దయున్‌= ఎక్కువగా; వెన్చడి, ఉన్నన్‌= చింతిస్తూ వెనకాడుతుండగా; అచ్యుత+అంభోరుహ, గర్భులు+ ఇద్దణున్‌= విష్ణువు, 
(బ్రహ్మ, ఇద్దరును; సర్వమున్‌= కార్యాన్నంతటిని; నిర్వహింపంగన్‌= సాధించటానికి; పూనిరి= సమకట్టినారు. 


తాత్పర్యం: దేవాసురు లందరూకలిసి మేరుపర్వతంమీదికి పోయి, “ఏవిధంగా సముద్రాన్ని మథిద్దాము? మథించటానికి 
స్థిరమైన కవ్వం ఏది? ఆకవ్వానికి (క్రింద ఆధార మేది?" అని మిక్కిలి చింతించి వెనుకాడుతుండగా 
(బ్రహ్మవిష్ణువులిద్దరూ, ఆ మథనకార్యాన్నంతటినీ సాధించటానికి సమకట్టారు. 


చ. అరుదుగ సర్వశ్రలములయంత తనర్పును నార్జ్ణవయబు సు 

స్టైరతయు నోషధీరసవిశేషతయుం గల దుత్తమంబు మం 

థరకుధరంబు గవ్వ మగు దానికి నంచును నిశ్చయించి, య 

య్యిరువురు( బంపం/ాం బెటికి యెత్తె ననంతుండు తద్గిరీంద్రమున్‌. 10 
ప్రతిపదార్థం: అరుదుగన్‌= అపూర్వంగా; సర్వ, శైలముల, అంత, తనర్పును= అన్ని పర్వతాలంత పొడవును; ఆర్జవంబు= 
సరళత్వాన్ని (వంకరలేనితనాన్ని); సుస్టిరతయున్‌= మంచి స్థిరత్వాన్ని; ఓషధీ, రస, విశేషతయున్‌= మూలికలయొక్క రసంయొక్క 
అతిశయం కలిగి ఉండటాన్ని; కలది= కలిగి ఉన్నది; ఉత్తమంబు= శ్రేష్టమైనది అయిన; మంథర, కుధరంబు= మంథరపర్వతం; 
దానికిన్‌= ఆమధించేకార్యానికి; కవ్వము+అగున్‌; అంచును; నిశ్ళయించి= నిర్ణయించి; ఆ+ఇరువురును= ఆ(బ్రహ్మవిష్ణువులిద్దరూ; 
పంపంగాన్‌= ఆజ్ఞాపింపగా; అనంతుండు= శేషుడు; తద్‌, గిరి+ఇంద్రమున్‌= ఆపర్వతశ్రేష్టాన్ని; పెటికి= పెళ్ళగించి, ఎత్తెన్‌= ఎత్తాడు. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అపూర్వంగా అన్నిపర్వతాలు కూడితే ఎంతపొడవుంటుందో అంతపొడవున్నూ, వంకరలేని ఎత్తున్నూ, 

మిక్కిలిస్టిరత్వాన్నీ కలిగి, మూలికలరసంయొక్క అతిశయత్వంతో కూడి శ్రేష్టమైనది అయిన మంథరపర్వతం, 

క్షీరసాగర మథనానికి కవ్వ మవుతుందని నిర్ణయించి ఆ (బ్రహ్మవిష్ణువు లిరువురూ ఆజ్ఞాపించగా, శేషుడు ఆ 

పర్వత శశ్రేష్టాన్ని పెళ్ళగించి పైకెత్తాడు. 

వ. ఇట్లు పదునొకండువేలయోజనంబులతనర్చును, నంతియపా(తునుం గల మంథరనగం బనంతుం డనంత 
శక్తిం బెటికి యెత్తిన, నందటును నప్పర్వతంబు దెచ్చి, సముద్రంబులో వైచి, దానిక్రింద నాధారంబుగాం 
గూర్మరాజు నియమించి, యోక్తంబుగా వాసుకి నమర్చి. 11 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; పదునొకండు, వేల, యోజనంబుల, తనర్పును= పదకొండువేల ఆమడల(నాలుగు(క్రోసులు) 
పొడవున్నూ; అంతియ, పా(తునున్‌= పదకొండువేలయోజనాల భూమిలోపలిభాగాన్నీ; కల; మంథరనగంబు= మంథరపర్వతాన్ని; 
అనంతుండు= ఆదిశేషుడు; అనంత, శక్తిన్‌= అధికమయినశక్తితో; పెటికి= పెల్లగించి; ఎత్తినన్‌= ఎత్తగా; అందణును= 
దేవాసురులందరూ; ఆ+పర్వతంబు+తెచ్చి= ఆమంథరపర్వతాన్ని తెచ్చి; సముద్రంబులోన్‌; వైచి= వేసి; దాని(క్రిందన్‌= ఆపర్వతానికి 
అడుగున; ఆధారంబుగాన్‌= అవలంబంగా; కూర్మరాజు= ఆది కూర్మాన్ని (తాటేటిని); నియమించి= నియోగించి, 
యోక్రంబుగాన్‌= కవ్వపుత్రాడుగా; వాసుకిన్‌= వాసుకి అనే సర్పరాజును; అమర్చి= ఏర్పరచి. 


తాత్సర్యం: ఈవిధంగా పదకొండువేలయోజనాల పొడవున్నూ, అంతే (అంటే పదకొండువేలయోజనాల) భూమిలోని 
భాగాన్నీ కలిగిన మంథరపర్వతాన్ని ఆదిశేషుడు అధిక మైన శక్తితో పెళ్ళగించి ఎత్తగా, దేవాసురులందరున్నూ 
ఆమంథరపర్వతాన్ని తెచ్చి, సముద్రంలో వేసి, దిగబడిపోకుండ దాని[క్రింద ఆధారంగా ఆదికూర్మాన్ని నియోగించి, 
కవ్వపుత్రాడుగా వాసుకి అనే పేరున్న సర్పరాజును ఏర్పాటుచేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. _ క్షోణీచక్రభరంబు గ్రక్కదల దిక్కుల్‌ మయంగా నార్జి, య 

క్షీగోత్సాహసమేతు లై రయమునన్‌ గీర్వాణులుం, బూర్వగీ 

ర్వాణవ్రాతము నబ్ధిం ద్రచ్చునెడ దద్వ్యాకృష్ణనాగానన 

శ్రేగీప్రోత్చవిషాగ్నిధూమవితతుల్‌ సేసెం బయోదావలిన్‌. 12 
ప్రతిపదార్థం: క్షోణీ, చక్ర భరంబు= భూమియొక్కభారం, (క్రక్కదలన్‌= మిక్కిలి కదలగా; దిక్కుల్‌= దిక్కులు; మోయ 
గాన్‌= ప్రతిధ్వనించగా; ఆర్చి= బొబ్బలిడి; అక్షీణ+ ఉత్సాహ, సమేతులు+ఐ= అధికమయిన ఉత్సాహంతో కూడినవా రై; 
రయమునన్‌= వేగంతో, గీర్వాణులున్‌= దేవతలున్నూ; పూర్వగీర్వాణ, (వ్రాతమున్‌= రాక్షసుల యొక్కసమూహమున్నూ; అబ్దిన్‌= 
సముద్రాన్ని; (త్రచ్చు+ఎడన్‌= మధించేటప్పుడు; తద్‌, వ్యాకృష్ణ నాగ+ఆనన, శ్రేణీ, (ప్రోత్స, విష+అగ్ని, ధూమ వితతుల్‌= 
వారిచేత లాగబడిన వాసుకి అనే సర్పంయొక్క ముఖాలవరుసనుండి బయల్వెడలిన విష మనే అగ్నియొక్క పొగలసముదాయాలు; 
పయోద+ఆవళిన్‌= మేఘాల పంక్తిని, చేసెన్‌= సమకూరాయి (కలిగించాయి). 


తాత్సర్యం: గుండ్రని భూమి అంతయూ మిక్కిలి కదలగా, దెసలు మారుమోయగా, కేకలువేస్తూ, అధిక మయిన 
ఉత్సాహంతో కూడినవారై, వేగంతో దేవతలున్నూ, రాక్షససముదాయమున్నూ సముద్రాన్ని మథించేటప్పుడు వారిచే 
లాగబడిన వాసుకిసర్పంయొక్క ముఖాలవరుసనుండి బయల్వెడలిన విష మనే అగ్నియొక్క పొగలగుంపులు 
మేఘపంక్తిని కల్పించాయి. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 115 


విశేషం: ప్రయోగదక్షుడైనకవి కవితలో వాడే వర్ణాలూ, పదాలూ ఏ విధంగా రసాదివ్యంజకా లౌతాయో, అట్లాగే సమాస 
సంఘటనలుకూడ విభావాదులను, రసాదులను వ్యంజింపచేస్తాయి. క్షోణీచక్రము, అక్షీణోత్సాహసమేతులు, గీర్వాణులు, 
పూర్వగీర్వాణులు అనే సమాసాలలో మూర్హన్యము, అనునాసికమూ అయిన ణ వర్లపునఃపునరావృత్తి వారు చేసే నాదాన్ని 
ధ్వనింపచేస్తున్నది. వాసుకి ముఖంనుండి వినిర్గతమైన విషాగ్షిధూమతతులను ఈపద్యంలో మిగిలిన సమాసాలకంటె దీర్షమైన 
సమాసంగా సంఘటించటంచేత వాసుకి ధైర్యం, విషానలధూమవ్యాప్తీ అక్షరరమ్యంగా ధ్వనింపజేయబడుతున్నాయి. (సంపా.) 


క. ఉరగపతితలలవల నురు | తరజవమున నసురు లూంది, తత్పుచ్చము ని 
ర్దరవరు లూ(ది మహామ । త్సరమున వది! ద్రచ్చి త్రచ్చి జవమటియున్నన్‌. 13 


WD” 
ప్రతిపదార్థం: ఉరగపతి, తలల, వలను= సర్పరా జయిన వాసుకియొక్క తలలవైపు; ఉరుతర, జవమునన్‌= మిక్కిలి అధిక 
మయిన శక్తితో(వడితో); అసురులు= రాక్షసులు; ఊంది= పట్టుకొని; తద్‌, పుచ్చము= ఆవాసుకియొక్కతోకను; నిర్ణరవరులు= 
దేవతా(్రేష్ణులు; ఊంది; మహత్‌, మత్సరమునన్‌= అధికమయిన చలంతో; వడిన్‌= వేగంతో; (త్రచ్చి, త్రచ్చి= మధించి మధించి; 
జవము+అటి, ఉన్నన్‌= శక్తి నశించి ఉండగా. 


తాత్సర్యం: రాక్షసులు సర్పరాజయిన వాసుకితలలవైపును అధికమైనశక్తితో పట్టుకొని, దేవతలు దానితోకను పట్టుకొని 
మిక్కిలి పట్టుదలతో మధించి మధించి (మిక్కిలిగా మధించి) శక్తి తగ్గి ఉండగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నారాయణుండు వారి క । వారితజవసత్త్వములు ధ్రువంబుగ నిచ్చెన్‌; 
వారును దొల్లిటికంటె న । పారప్రారంభు లై రపరిమితశక్తిన్‌. 14 


ప్రతిపదార్థం: నారాయణుండు= విష్ణువు, వారికిన్‌= ఆ దేవరాక్షసులకు; అవారిత, జవ, సత్త్యములు= తగ్గని వేగాన్ని, శక్తిని; 
(ధ్రువంబుగన్‌= స్థిరంగా; ఇచ్చెను; వారును= ఆదేవరాక్షసులున్నూ; అపరిమితశక్తిన్‌= అధికమయినశక్తితో; తొల్లిటికంటెన్‌= 

(2) ey అన అ రా 
మునుపటికంటె; అపార, ప్రారంభులు+ఐరి= అంతం లేని ప్రయత్నం కలవా రయ్యారు. 


తాత్సర్యం: విష్ణువు, ఆ దేవరాక్షసులకు తగ్గనివేగాన్నీ, శక్తినీ స్థిరంగా ఇచ్చాడు. వారు అధికమయిన శక్తితో 
పూర్వంకంటె మేర లేని ప్రయత్నం గలవా రయ్యారు. 


చ. ఉడుగక యొండొరుం జఅచి యొక్కబలంబున దేవదానవుల్‌ 
వడిగొని వారి నిట్లు దరువం దరువన్‌ విష ముద్దవిల్లి నల్‌ 
గడలను విస్పులింగములు గప్పంగ6 బర్విన, దాని జెచ్చెరన్‌ 
మృడు(డు గడంగి పట్టుకొని మ్రింగి గళంబున నిల్పె. బొల్పుగన్‌. 15 


ప్రతిపదార్థం: ఉడుగక= మానక; ఒండు+ఒరున్‌= ఒకరినొకరిని; చఅచి= అరచేతకొట్టి; ఒక్కబలంబునన్‌= ఏకధాటిగా; దేవ, 
దానవుల్‌= దేవతలును, రాక్షసులును; వడి, కొని= వేగంవహించి; వార్డిన్‌= సముద్రాన్ని; ఇట్టు= ఈవిధంగా; తరువన్‌, 
తరువన్‌= మథించగా, మథించగా; విషము; ఉద్భవిల్లి= పుట్టి; నల్‌గడలను= నాలుగుదిక్కులలోనూ; విస్సులింగములు= 
నిప్తుకణాలు; కప్పంగన్‌= ఆవరించేటట్టుగా, పర్వినన్‌= వ్యాపించగా; దానిన్‌= ఆవిషాన్ని; మృడుండు= శివుడు; చెచ్చెరన్‌= 
శీఘ్రంగా; కడంగి= పూని; పట్టుకొని; (మ్రింగి; గళంబునన్‌= కంఠంలోపల; పొల్పుగన్‌= పొందికగా; నిల్సెన్‌= ఉంచాడు. 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దేవాసురులు మానక ఉత్సాహంతో ఒండొరులను చేతులతోచరచుకొంటూ ఏకధాటిగా వేగం పెంచి 
సముద్రాన్ని ఇట్టా మథించగా, మథించగా విషం పుట్టి నాలుగుదిక్కులా నిప్తుకణాలు ఆవరించేటట్టు వ్యాపించగా, 
దాన్ని వేగంతో శివుడు పూని పట్టుకొని [మ్రింగి పొందికగా అందంగా ఉండేటట్టు కంఠంలోపల నిలిపాడు. 


నిశేషం: సము[ద్రమథనంవలన విషం పుట్టింది. నాలుగుదిక్కులా నిప్పురవ్వలు గుప్పింది. నిజానికి విస్సులింగాలు కావవి 
విషబిందువులు. కాని, కవి (ప్రాఢోక్తిచేత వాటిని విస్సులింగాలంటున్నాడు. అప్పుడది రూపకాలంకారం కావాలి. ఉపమేయాన్ని 
చెప్పకుండా ఉపమానాన్నే చెపుతున్నాడుకాబట్టి అతిశయోక్తి కావాలి. విషం అగ్నివలె దాహకంగా ఉన్నదని ఇక్కడి విస్సులింగ శబ్దం 
స్ఫురింపజేస్తున్నది. కాబట్టి ఇక్కడ కవి ప్రౌఢోక్తిసిద్దమైన అలంకారంవలన ఏర్పడిన వస్తుధ్వని ఉన్నది. వస్తుధ్వనిని నిర్వహించటంలో 
నన్నయ పాటించే పద్దతులలో ఇది సర్వసాధారణ మైనది. దీనిని నానారుచిరార్టసూక్తిలో భాగంగా కొందరు భావిస్తారు. (సంపా.) 


వ. మటియు జ్యేష్టయు. జంద్రుండును శ్రీయును నుచ్చైశ్సవంబును గౌస్తుభంబును నైరావణగజంబును 
నమృతపూర్ణశ్వేతకమండలు ధరుండైన ధన్వంతరియు నాదిగా ననేకంబు లుద్ధవిల్లిన, నందు. ద్రిభువనవంద్య 
యయిన శ్రీదేవియు నిజప్రభాపటలపర్యుదస్త ప్రభాకరగభస్తివిస్తరం బయిన కౌస్తుభంబును నారాయణు 
వక్ష్యస్టలంబున విలసిల్లె; నుచ్చెశ్స్వవం బను యుగ్యంబు నైరావణగజంబును సురరాజయోగ్యంబు లయ్యె; 

థి శా మ = 
నంత నయ్యమృతంబు నసురులు చేకొనిన. 16 


ప్రతిపదార్థం: మజియున్‌= అదిగాక; జ్యేష్టయున్‌= జ్యేష్టాదేవియు; చంద్రుండును; శ్రీయునున్‌= లక్ష్మీదేవియు; ఉచ్చెశృవంబును= 
ఆ పేరుగలగు[ర్రమున్నూ; కౌస్తుభంబును= కౌస్తుభమణియున్నూ; ఐరావణగజంబును= ఐరావణమనేపేరున్న ఏనుగున్నూ; 
అమృత, పూర్ణ, శ్వేత, కమండలు, ధరుండు+ఐన, ధన్వంతరియున్‌= అమృతంతో నిండిన తెల్లని కమండలాన్ని ధరించినవాడైన 
ధన్వంతరిఅనేపేరుగల దేవవైద్యుడున్నూ; ఆదిగాన్‌= మొదలుగా; అనేకంబులు= పెక్కు; ఉద్భవిల్లినన్‌= పుట్టగా; అందున్‌= 
వాటిలో; (త్రిభువన, వంద్య, అయిన= మూడులోకాలకు నమస్కరించదగిం దైన; శ్రీదేవియున్‌= లక్ష్మీదేవియు; నిజ, (ప్రభా, 
పటల, పర్యుదస్త, ప్రభాకర, గభస్తి, విస్తరంబు+ఐన= తనకాంతిసముదాయంచేత నిరసింపబడిన సూర్యునికిరణాలసముదాయం 
కల దైన; కౌన్తుభంబును; నారాయణ, వక్షఃస్థలంబునన్‌= విష్ణు వుయొక్కరొమ్మున; విలసిల్లెన్‌= (ప్రకాశించాయి; 
ఉచ్చై శృవంబు+అను; యుగ్యంబు= గుర్రమున్నూ; ఐరావణ, గజంబును= ఐరావణమనేఏనుగున్నూ; సురరాజ, యోగ్యంబులు= 
దేవేంద్రుడికి తగినవి; అయ్యెన్‌; అంత, ఆ+అమృతంబున్‌; అసురులు= రాక్షసులు; చేకొనినన్‌= (గ్రహించగా. 


తాత్పర్యం: అదికాక, జ్యేష్టాదేవి, చంద్రుడు, లక్ష్మి, ఉచ్చెశ్చవమనే తెల్లనిగుర్రం, కౌస్తుభమణి, అమృతంతో నిండిన 
తెల్లని కమండలం ధరించిన ధన్వంతరి అనే దేవవైద్యుడు, ఐరావణ మనే తెల్లఏనుగు మొదలుగా గల పెక్కు 
(వ్యక్తులును, వస్తువులును, జంతువులును) పుట్టగా, వాటిలో ముల్లోకాలకూ నమస్కరింపదగిన లక్ష్మీదేవి, తనకాంతి 
సముదాయంచేత తిరస్కరించబడిన సూర్యుని కిరణాల సముదాయం గల కౌస్తుభమణి విష్ణునిరొమ్మున ్రకాశించాయి 
(విష్ణువు వాటిని గ్రహించాడు). ఉచ్చె శవ మనేగు[ర్రం, ఐరావత మనే ఏనుగు దేవేంద్రుడికి తగిన వయ్యాయి (వాటిని 
ఇంద్రుడు (గ్రహించాడు). అప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులు ([గ్రహించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నారాయణుండు కృత్రిమ । నారీరూపమున( దన్మనంబుల కతి మో 
హారంభకారు( డై, యమ । రారులచే. గ్రమ్మజంగ నమృతము గొనియెన్‌. 17 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 117 


ప్రతిపదార్థం: నారాయణుండు= విష్ణువు; కృత్రిమ, నారీ, రూపమునన్‌= మాయాకాంతారూపంలో; తద్‌+మనంబులకున్‌= 
ఆరాక్షసుల మనసులకు; అతి, మోహ+ఆరంభకారు(డు+ఐ= అధికమయిన మోహంయొక్క ఉదయం కలిగించే వాడై; 
అమర+అరులచేన్‌= దేవతలకు శత్రువు లైన రాక్షసులనుండి; (క్రమ్మణుంగన్‌= తిరుగ; అమృతము; కొనియెన్‌= (గ్రహించాడు. 


తాత్సర్యం: విష్ణువు మాయాకాంతారూపంతో రాక్షసుల మనస్సులకు అధికమయిన మోహంకలిగించినవాడై వారినుండి 
తిరిగి అమృతాన్ని (గ్రహించాడు. 


వ. ఇట్లుపాయంబున నసురుల వంచించి యమృతంబు గొని విష్ణుదేవుండు దేవతల కిచ్చిన, నయ్యమృతంబు 
దేవత లుపయోగించుచోదేవరూపంబు దాల్చి రాహువు వేల్పులబంతి నయ్యమృతం బుపయోగించుచున్న( 
దత్సమీపంబున నున్న చంద్రాదిత్యులు వాని నెఖింగి నారాయణునకుం జెప్పిన, నయ్యమృతంబు వాని 
కంఠబిలంబు సొరకముందటి. 18 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; ఉపాయంబునన్‌= నేర్పుతో; అసురులన్‌= రాక్షసులను; వంచించి= మోసగించి; అమృతంబు; 
కొని= గ్రహించి; విష్ణుదేవుండు; దేవతలకు+ఇచ్చినన్‌; ఆ+అమృతంబు= ఆ అమృతాన్ని; దేవతలు; ఉపయోగించుచోన్‌= 
త్రాగునప్పుడు; దేవ, రూపంబు= దేవతయొక్కరూపం; తాల్సి= ధరించి; రాహువు= రాక్షసులలో ఒకడు; నవగ్రహాలలో ఒకడు; 
వేల్పులబంతిన్‌= దేవతలవరుసలో; ఆ+అమృతంబు; ఉపయోగింపన్‌, పోయినన్‌= (త్రాగటానికి వెళ్ళితే; తద్‌, సమీపంబునన్‌= 
అతని చెంత; ఉన్న= ఉండిన; చం[ద్ర+ఆదిత్యులు= చం(ద్రుడును, సూర్యుడును; వానిన్‌= రాహువును; ఎటింగి= తెలిసికొని; 
నారాయణునకున్‌= విష్ణువుకు; చెప్పినన్‌= తెల్పగా; ఆ+అమృతంబు; వాని, కంఠబిలంబు= రాహువుయొక్క కంఠంయొక్క 
రంధ్రాన్ని; చొరక, ముందజన్‌= (ప్రవేశించటానికి ముందే. 


తాత్సర్యం: ఈవిధంగా నేర్పుతో రాక్షసులను మోసగించి అమృతం (గ్రహించి విష్ణువు దాన్ని దేవతల కిచ్చాడు. ఆ 
అమృతాన్ని దేవతలు త్రాగేటప్పుడు, దేవతారూపం ధరించి రాహువు దేవతల పంక్తిలో కూర్చుండి అమృతాన్ని 
(త్రాగబోగా, అతనిచెంత ఉండిన చంద్రసూర్యులు వాడిని గుర్తించి విష్ణువుకు చెప్పారు. ఆ అమృతం రాహువు 
కంఠరం(ధ్రం ప్రవేశించటానికి ముందే (రాహువు దాన్ని (మింగటానికి ముందే). (తరువాతి పద్యంతో అన్వయం.) 


కు అమరారిమర్దను(డు చ । క్రము గ్రక్కున నేయ, రాహుకంఠము దెగి దే 
హము ధరణి బడియెం దన్ముఖ | మమృతస్పర్శ్మమున నక్షయం బై నిలిచెన్‌. 19 


ప్రతిపదార్థం: అమర+అరి, మర్దనుండు= దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించేటివిష్ణువు; చక్రము= తన ఆయుధ 
మైన సుదర్శనాన్ని; (గ్రక్కునన్‌= వేగంగా; ఏయన్‌= ప్రయోగించగా, రాహు, కంఠము= రాహువుయొక్కమెడ; తెగి; దేహము= 
శరీరం; ధరణిన్‌= భూమిపై; పడియెన్‌= పడింది; తద్‌, ముఖము= ఆరాహువుయొక్కముఖం; అమృతస్పర్శమునన్‌= 
అమృతంయొక్క తాకుచేత; అక్షయంబు+ఐ= నాశనంలేనిదై; నిలిచెన్‌= ఉండిపోయింది. 


తాత్పర్యం: రాక్షసాంతకు డయిన విష్ణువు తనచ(క్రాన్ని వేగంగా ప్రయోగించగా రాహువుయొక్కకంఠం తెగటంచేత 
శరీరం భూమిపై పడింది. అతడిముఖంమాత్రం అమృతంయొక్క తాకుచేత నాశనం లేనిదై ఉండిపోయింది. 


విశేషం: ఇచట తెగి అనే క్యార్థకక్రియ హేత్వర్థంలో వాడబడింది. అంటే తెగటంచేత అని అర్థం. 
థ థ థ 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. _ నాంటంగోలె రాహువునకు. జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతం బై ప్రవర్తిల్లుచుండె. 20 


~~ య 


ప్రతిపదార్థం: నాటంగోలెన్‌= నాటినుండి; రాహువునకున్‌; చంద్ర+ఆదిత్యులతోడి, విరోధంబు= చంద్రసూర్యులతోడివైరం 
(సమాసంలో తోడకు ఇత్వం వచ్చింది); శాశ్వతంబు+ఐ= నిత్యమయి; (ప్రవర్తిల్లుచుండెన్‌= సాగుతూ ఉన్నది. 


తాత్సర్యం: నాటినుండి రాహువుకు చం[ద్రసూర్యుల తోడి విరోధం శాశ్వతంగా సాగుతూ ఉన్నది. 


దేవదానవుల యుద్దము (సం.1-11-10) 


(ఈక 


అంత దేవాహితు లమృతంబు గానక | యెంతయు నలిగి బలీంద్రు గూడి 
మంతనం బుండి 'యమర్త్యులతోడి పొ । త్తింతియ చాలు, నింకేల?ి యనుచు 
సంతనకట్టి, యుత్సాహసమేతులై | యంతంబులేని రథాశ్వములను 

దంతుల నమితపదాతుల నొడ(గూర్చి! యంతకాకారు లై యార్ది, యమర 


ఆ.  వరులందాంకి యేసి రురుతరశరపక్ష | జాతవాతరయవిధూత మగుచు( 
జెదర జలదపంక్తి, బెదర వజ్రాయుధు । హృదయ, ముదిలకొనంగ ద్రిదశగణము. 21 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; దేవ+అహితులు= దేవతలకు శత్రువు లయిన రాక్షసులు; అమృతంబు; కానక= పొందక; 
ఎంతయున్‌, అలిగి= మిక్కిలి కోపించి; బలి+ఇం(ద్రున్‌= తమకు రాజయిన బలిని; కూడి= కలిసికొని; మంతనంబు+ఉండి= 
మం|త్రాలోచనం చేసి; అమర్వ్యులతోడి, పొత్తు= దేవతలతో స్నేహం; ఇంతియ= ఇంతే; చాలున్‌; ఇంకన్‌+ఏల, అనుచు= 
ఇంకెందుకంటూ, సంతనకట్టి= గుమికూడి; ఉత్సాహసమేతులు+ఐ= ఉత్సాహంతో కూడినవా రై; అంతంబు, లేని= అపార 
మయిన, అధికములయిన; రథ+అశ్వములను= రథాలనూ, గుజ్ఞాలనూ; దంతులన్‌= ఏనుగులనూ; అమితపదాతులన్‌= 
అధికసంఖ్య కల కాల్చలాన్ని; ఒడంగూర్భి= సమకూర్చి; అంతక+ఆకారులు+ఐ= యమునియొక్క రూపంవంటి రూపం 
కలవారై; ఆర్బి= బొబ్బలిడి; ఉరుతర, శర, పక్ష, జాత, వాత, రయ, విధూతము+అగుచున్‌= మిక్కిలి అధికమయిన బాణాలకు 
కట్టిన ఎరకలవలన పుట్టిన గాలిచేత ఎగురగొట్టబడినది బౌతూ; జలద, పంక్తి= మేఘాలవరుస; చెదరన్‌= చెదరిపోగా; 
వ(జ+ఆయుధు, హృదయము= వ(జం ఆయుధంగా కల ఇంద్రుడిహృదయం; బెదరన్‌= భయపడగా; 'త్రిదశగణ ము= 
దేవతలసముదాయం; ఉదిలకొనంగన్‌= పరితపించగా; అమరవరులన్‌= దేవతా(శ్రేష్టులను; తాంకి= ఎదిరించి; ఏసిరి= బాణాలు 
ప్రయోగించారు. 


తాత్సర్యం: అప్పుడు రాక్షసులు అమృతాన్ని పొందక మిక్కిలి కోపించి, తమరాజయిన బలిచక్రవర్తిని కలిసికొని 
ఆలోచనచేసి, 'దేవతలతోడిపొందు ఇంతే చాలు, ఇం కెందుకు" అంటూ గుమికూడి ఉత్సాహంతో కూడినవారై 
అమితము లయిన రథాలను, గుజ్ఞాలను, ఏనుగులను, అధికసంఖ్య గల కాల్చలాన్ని సమకూర్చుకొని యముడివలె 
భయంకర మయిన ఆకారాలుకలవా రై కేకలువేస్తూ మిక్కిలి సంఖ్యలో వేసినబాణాలకు కట్టిన ఈకలవలన పుట్టిన 
గాలియొక్కవేగంచేత ఎగురగొట్టబడిందై మేఘపంక్తి చెల్లాచెదరు కాగా, ఇంద్రుడిహృదయం భయపడేటట్టు 
దేవతాసముదాయం పరితపించేటట్టు, దేవతాశ్రేష్ణులను ఎదిరించి బాణాదు లయిన ఆయుధాలను ప్రయోగించారు. 


విశేషం: ఇంత+ఎ= ఇంతె; ఇంతియ రూపాంతరం. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 119 
మహాస్రద్దర. 
ధి 
అమరేంద్రారాతు లిట్లాహవముఖమున నేయంగఈ దత్తీక్ష్‌ణబాణౌ 
ఘము ఘోరం బై సురానీకముపయి+ బెలుచం గప్పినం జూచి, దైత్యో 


త్తములం గోదండచక్రోద్యతభుజులు మహాదారుణుల్‌ వీరలక్ష్మీ 
రమణుల్‌ దుర్వారవాత్యారయమున నరనారాయణుల్‌ దాంకి రల్మన్‌. 22 


ప్రతిపదార్థం: అమర+ఇంద్ర+అరాతులు= దేవేంద్రునికి శత్రువు లయిన రాక్షసులు; ఇట్టు= ఈవిధంగా ఆహవముఖమునన్‌= 
యుద్ధరంగం ముందరి భాగాన; ఏయంగన్‌= బాణాదులను ప్రయోగించగా; తత్‌, తీక్షణ, బాణ+ఓఘము= వారి వాడి అయిన 
బాణాలయొక్క సముదాయం; ఘోరంబు+ఐ= భయంకర మై; సుర+అనీకముపయిన్‌= దేవతలసైన్యంమీద; పెలుచన్‌, కప్పినన్‌ 
మిక్కిలి కప్పివేయగా; చూచి; దైత్య+ఉత్తములన్‌= రాక్షస ్రేష్ణులను; కోదండ, చక్ర+ ఉద్యత, భుజులు= [క్రమంగా గాండీవ 
ధనుస్సుతోను, చక్రంతోను ఎత్తబడిన భుజాలు గలవారున్నూ; మహత్‌, దారుణుల్‌= మిక్కిలిభయంకరులున్నూ; వీర, 
లక్ష్మీరమణుల్‌= శౌర్యలక్ష్మికి ప్రియులున్నూ; ఐన; నర, నారాయణుల్‌= నరుడు, నారాయణుడు; దుర్వార, వాత్యారయమునన్‌= 
వారించశక్యంకాని పెనుగాలియొక్క వేగంవంటి వేగంతో; అల్కన్‌= కోపంతో; తాంకిరి= ముట్టడించారు. 


తాత్పర్యం: రాక్షసు లీవిధంగా యుద్ధరంగంలో బాణాలు (ప్రయోగించగా వారి బాణాలసమూహం భయంకరమై 
దేవతలసేనమీద దట్టంగా కప్పుకోగా చూచి, గాండీవధనుస్సుతో, చక్రంతో కూడినవారూ, మిక్కిలి భయంకరులూ, 
శౌర్యలక్ష్మికి ప్రియులూ అయిన నరుడును నారాయణుడును అనేవారు వారింప శక్యంకాని పెనుగాలియొక్క 
వేగంవంటివేగంతో రాక్షస(శ్రేష్టులను ముట్టడించారు. 


విశేషం: బాణ+ఓఘము= బాణౌఘము, వృద్దిసంధి, మహాస్రగ్గరలో (ప్రతిపాదానికి స, త, త, న, స, ర ర గ అనే 
గణాలుంటాయి. 1-9-16 అక్షరాలు యతిస్థానాలు. కాంతి(బంధౌజ్ఞ్యల్యం) అనే శబ్దగణం ఇందులో పోషింపబడింది. 


మ. నరచాపప్రవిముక్తదారుణబ్బహన్నారాచధారల్‌ భయం 
కరదైతేయనికాయకాయములపై( గప్పెన్‌ దిశల్‌ నిండ బం 
ధురధాత్రీధరతుంగశృ్ళంగతటసందోహంబుపై( గప్పు దు 
ర్థర ధారాధర ముక్తసంతతపయోధారావళిం బోలుచున్‌. 23 


ప్రతిపదార్థం: నర, చాప, ్రవిముక్త దారుణ, బృహత్‌, నారాచ, ధారల్‌= నరునిధనుస్సునుండి విడువబడిన భయంకరమైన 
పెద్దబాణాల పరంపరలు; దిశల్‌, నిండన్‌= దిక్కులు నిండగా; బంధుర ధాత్రీధర, తుంగ, శృంగ, తట, సందోహంబుపైన్‌= 
అందమయిన పర్వతాలయొక్క ఎత్తెనశిఖరాల అంచుల సముదాయం పై; కప్పు= ఆవరించే; దుర్దర, ధారాధర, ముక్త, సంతత, 
పయః+ధారా+ఆవళిన్‌, పోలుచున్‌= ధరింపశక్యం కాని మేఘాలనుండి విడువబడిన దట్టమయిన నీటిధారల సముదాయాన్ని 
పోలుతూ; భయంకర, దైతేయ, నికాయ, కాయములపైన్‌= భయాన్ని కల్గించే రాక్షససముదాయాల శరీరాలపై; కప్పెన్‌= 


ఆవరించాయి. 


తాత్సర్యం: నరునిధనుస్సునుండి విడువబడిన భయంకరము లైన పెద్దబాణాలపరంపరలు దిక్కులు నిండగా 
అందమయిన పర్వతాలయొక్క ఎత్తయిన శిఖరాలఅంచుల సమూహంపై కప్పే భరింపశక్యంకాని మేఘాలనుండి 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


విడువబడిన దట్ట మయిన నీటిధారలసముదాయాన్ని పోలుతూ, భయంకరులైన రాక్షసుల శరీరాల సముదాయాలపై 
కప్పాయి. 


విశేషం: అలం: ఉపమ. (ప్రసాద మిశ్రిత మైన ఓజస్సు (గాఢబంధత్వం) అనే శబ్దగుణం ఇక్కడ సార్థకంగా ప్రయోగించాడు 
నన్నయ. 


మ. పతదుర్వీధరధాతునిర్హ రజలాభం బై మహాదేహని 
ర్లత సాంద్రారుణపూర మొక్కమొగి నొల్కం ద్రెస్సి, నారాయణో 
న్నతదోర్టండవిముక్తచక్రనిహతిన్‌ నాకద్విషన్మస్తక 
ప్రతతుల్‌ ఘోరరణంబునం బడియె భూభాగంబు కంపింపంగన్‌. 24 


ప్రతిపదార్థం: పతత్‌, ఉర్వీధర, ధాతు, నిర్షర, జల+ఆభంబు+ఐ= (క్రిందకు పడుతున్న పర్వతంయొక్క గైరికాది ధాతువులతో 
కూడిన సెలయేళ్ళలోని నీటియొక్క కాంతివంటి కాంతి కలదై; (ఆభ= సమానం, కాంతి అనే అర్థాలున్నాయి.) నీటితో 
సమానమైన కాంతి కలదై; మహత్‌, దేహ, నిర్గత, సాంద్ర+అరుణ, పూరము= పెద్దశరీరాలనుండి బయల్వెడలిన దట్ట మయిన 
రక్తప్రవాహం; ఒక్క, మొగిన్‌= ఒకేవిధంగా (ఎడతెగకుండ); ఒల్కన్‌= కారగా; నారాయణ+ఉన్నత, దోర్దండ, విముక్త, చక్ర, 
నిహతిన్‌= నారాయణుడి యొక్క పొడవైన దండాలవంటి భుజాలనుండి విడువబడిన చ(క్రంయొక్క దెబ్బచేత; తెస్సి= తెగి; 
నాక, ద్విషత్‌, మస్తక, (ప్రతతుల్‌= స్వర్గానికి శత్రువు లయిన రాక్షసుల తలల సమూహాలు; భూభాగంబు= భూతలం; కంపింపం 
గన్‌= చలించగా; ఘోరరణంబునన్‌= భయంకరమయిన యుద్దంలో, పడియెన్‌= పడ్డాయి. 


తాత్సర్యం: పైనుండి (క్రిందకు పడుతున్న గైరికాదిధాతువులతోకూడిన నదులనీటియొక్క కాంతివంటి కాంతికలదై, 
పెద్ద పెద్దదేహాలనుండి బయల్వెడలిన రక్తప్రవాహం ఎడతెగకుండ కారుతుండగా, నారాయణుడియొక్క పొడవైన; 
దండాలవంటి భుజాలనుండి విడువబడిన చ(క్రంయొక్క దెబ్బచేత తెగి, రాక్షసుల తలల సముదాయాలు భూతలం 
చలించేటట్టుగా భయంకర మయిన యుద్ధరంగంలో పడ్డాయి. 


విశేషం: ద్విషత్‌+మస్తక= ద్విషన్మస్తక - అనునాసికసంధి, ఆభ= కాంతి, సమానం అనే అర్థాలు రెండూ పై సందర్భానికి 

ఉచితంగా ఉంటాయి. సమానం అనే అర్థాన్ని (గ్రహిస్తే ఉపమాలంకారం అవుతుంది. ఓజస్సు అనే శబ్దగుణం రచనలో ఇక్కడ 

సార్థకం. 

వ. ఇట్లు సముద్రతీరంబున నమరాసురులకు నతిఘోరయుద్దం బయ్యె; నందు నరనారాయణు లపారపరాక్రము 
లై యసురవీరుల. బెక్కండ్రం జంపిన నుక్కడంగి, దెసచెడి, యసురులు సముద్రంబు సొచ్చిన, నమరులు 
సమరలబ్దవిజయు లై యమరపతి నమృతరక్షణార్థంబు ప్రార్షించి, యథాస్థానంబున మంథరనగంబు 
ప్రతిష్టాపించి, తమతమనివాసంబులకుం జని సుఖంబుండి రంత. 25 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సము(ద్రతీరంబునన్‌= సముద్రపుటొడ్డున; అమర+అసురులకున్‌= దేవతలకును, రాక్షసులకును; 
అతిఘోరయుద్దంబు= మిక్కిలి భయంకర మయినయుద్దం; అయ్యెన్‌; అందున్‌= ఆ యుద్దంలో; అపార, పరా(క్రములు+ఐ= 
మేర లేని విక్రమంగలవా రై; అసుర, వీరులన్‌, పెక్కం|డ్రన్‌= పలువురు వీరు లయిన రాక్షసులను; చంపినన్‌= చంపగా; 
ఉక్కు+అడంగి= గర్వం తగ్గి; దెసచెడి= దిక్కులేక; అసురులు= రాక్షసులు; సము(ద్రంబు; చొచ్చినన్‌= (ప్రవేశించగా; అమరులు= 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 121 
దేవతలు; సమరలబ్దవిజయులు+ఐ= యుద్దంలో పొందబడిన విజయం కలవా రై; అమరపతిన్‌= దేవతలకు రాజయిన 
ఇంద్రుని; అమృత, రక్షణ+అర్థంబు= అమృతాన్ని రక్షించటంకొరకు; ప్రార్థించి= వేడి; మంథరనగంబున్‌= మంథరపర్వతాన్ని; 
యధథాస్థానంబునన్‌= పూర్వ మున్న చోట; (ప్రతిష్టాపించి= నిలిపి; తమ, తమ, నివాసంబులకున్‌= తమ తమ గృహాలకు; చని= 
వెళ్ళి; సుఖంబు+ఉండిరి= సుఖంతో ఉన్నారు. 


తాత్పర్యం: ఈ విధంగా సముద్రపుటొడ్డున దేవతలకూ, రాక్షసులకూ మిక్కిలిభయంకర మైన యుద్దం జరిగింది. 
ఆయుద్దంలో నరుడును, నారాయణుడును అధిక మైన పరాక్రమం కలవారై వీరులయిన రాక్షసులను పలువురిని 
చంపగా, గర్వం తగ్గి దిక్కు లేక రాక్షసులు సముద్రంలో (ప్రవేశించారు. దేవతలు యుద్దంలో విజయాన్ని సాధించిన 
వారై, తమకు రాజైన ఇంద్రుడిని అమృతం రక్షించటంకొరకు ప్రార్థించి, మంథరపర్వతాన్ని పూర్వ ముండేచోట 
మళ్ళీ నిలిపి, తమ తమ గృహాలకు వెళ్ళి సుఖంతో ఉన్నారు. 


విశేషం: సుఖంబు+ఉండిరి; ఇచ్చట (ప్రథమావిభక్తి (సుఖంబు) తృతీయార్థంలో వాడబడింది. 


కద్రూవినత లుచ్చె శవమును జూచి పందెములు సజణచుట (సం. 1-18-1) 


క,  అమృతముతో నుద్ధవ మై । యమరేశ్వరయోగ్య మైన హయరత్నము త 
ద్విమలోదధితీరంబునం । గొమరుగ నేకతమ యిచ్చం గ్రుమ్మరుచున్నన్‌. 26 


ప్రతిపదార్థం: అమృతముతోన్‌; ఉద్భవము+ఐ= పుట్టి; అమర+ఈశ్వర, యోగ్యము+అయిన= దేవతలరా జయిన ఇంద్రుడికి 
తగిన; హయ, రత్నము= అశ్ష(శ్రేష్టం; తద్‌+విమల+ఉదధి, తీరంబునన్‌= ఆ నిర్మల మయిన పాలసముద్రపుటొడ్డున; 
కొమరుగన్‌= అందంగా; ఏకతము+అ= ఒంటరిగా; ఇచ్చన్‌= స్వేచ్చగా; (క్రుమ్మరుచున్‌+ఉన్నన్‌= తిరుగుతుండగా. 


తాత్సర్యం: అమృతంతోపాటు పుట్టి దేవేంద్రునిచే గ్రహింపబడిన ఉచ్చె(శ్రవ మనే అశ్వ శ్రేష్టం, ఆ పాలసముద్రం 
ఒడ్డున అందంగా, ఒంటరిగా, స్వేచ్చగా తిరుగుతుండగా. 


వ. కద్రువయు, వినతయు వినోదార్భంబు విహరించువారు కరిమకరనికరాఘాతజాత వాతోద్దూత 
తుంగతరంగాగ్రసముచ్చలజ్జలకణాసారచ్చటాచ్చాదిత గగనతలం బైనదాని, నుద్యానవనంబునుంబోలె 
బహువిద్రుమలతాలంకృతం బైనదాని, నాటకప్రయోగంబునుంబోలె ఘనరసపాత్రశోభితరంగరమ్యం 
బైనదాని, దివంబునుం బోలె నహిమకరభరితం బైనదాని మటియు. 27 


ప్రతిపదార్థం: కద్రువయున్‌; వినతయున్‌; వినోద+అర్థంబు= వినోదంకొరకు; విహరించువారు= సంచరించేవారు; కరి, మకర, 
నికర+ఆఘాత, జాత, వాత+ఉద్దూత, తుంగ, తరంగ+అ(గ, సముచ్చలత్‌, జల, కణ+ఆసార+ఛటా+ఆచ్చాదిత, గగన, 
తలంబు+ఐనదానిన్‌= ఏనుగులయొక్క, మొసళ్ళయొక్క సముదాయంయొక్క దెబ్బలచేత పుట్టిన, గాలిచేత ఎగురగొట్టబడిన 
ఎత్తయిన కెరటాలపైభాగంలో కదలాడే నీటిబిందువుల జడివాన సముదాయంచేత కప్పబడిన ఆకాశభాగం కలదానిని; 
ఉద్యానవనంబునున్‌, పోలెన్‌= విహారవనంవలె; బహు, వి, (ద్రుమ, లతా+అలంకృతంబు+అయిన, దానిన్‌= పెక్కుపక్షులతోకూడిన, 
చెట్లతోకూడిన, లతలచేత అలంకరింపబడినదానిని; సము(ద్రపక్షంలో - బహు, విద్రుమ, లతా+అలంకృతంబు+ఐనదానిన్‌= 
పెక్కుపగడపుతీగలచేత అలంకరింపబడిన దానిని; నాటక ప్రయోగంబునున్‌+పోలెన్‌= నాటకంయొక్క ్రదర్శనంవలె; ఘన, 
రస, పాత్ర, శోభిత, రంగరమ్యంబు+ఐనదానిన్‌= గొప్పళృంగారాదిరసాలతోను, పాత్రలతోను ప్రకాశించేరంగంచే 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందమయినదానిని; సము[ద్రపక్షంలో - ఘన, రస, పాత్ర, శోభి, తరంగ, రమ్యంబు+ఐనదానిన్‌= గొప్ప (అధికమైన) నీటికి 
నెలవై ప్రకాశించే కెరటాలచేత సుందర మైనదానిని, ఇక్కడ 'ఘని అంటే మేఘా లనియు అర్థం చెప్పవచ్చును (మేఘాలలోని 
నీటికి నెలవులై); దివంబునున్‌, పోలెన్‌= ఆకాశంవలె, అహిమ, కర, భరితంబు+ఐనదానిన్‌= వేడికిరణాలు గల సూర్యుడితో 
కూడినదానిని; సము(ద్రపక్షంలో- అహి, మకర, భరితంబు+ఐనదానిన్‌= పాములతోను, మొసళ్ళతోను కూడిన దానిని; 
మజీయున్‌= ఇంకా. 


తాత్సర్యం: అటువంటి సమయంలో కద్రూవినతలు వేడుకకొరకు విహరిస్తూ, నీటిఏనుగుల, మొసళ్ళ సముదాయాల 
దెబ్బలవలన పుట్టిన గాలిచేత ఎగురగొట్టబడిన ఎత్తయిన కెరటాల పై భాగాన కదలాడే నీటిబిందువుల జడివాన 
మొత్తంచేత కప్పబడిన ఆకాశభాగం గలదానిని, విహారవనం వలె (పెక్కు పక్షులతోకూడిన చెట్టచేత, తీగలచేత 
అలంకరింపబడిన దానిని) పెక్కు పగడపు తీగలచే అలంకరింపబడినదానిని, (నాటకప్రదర్శనంవలె గొప్పశ్చంగారాది 
రసాలతోను, పాత్రలతోను (ప్రకాశించేరంగస్థలం వలె సుందర మైనదానిని) విసృత మైన నీటికి నెల వై ప్రకాశించే 
కెరటాలచేత సుందర మైనదానిని, (ఆకాశంవలె సూర్యుడితో కూడిన దానిని) పాములతోను, మొసళ్ళతోను 


నిండినదానిని, అదికాక. 


విశేషం: అలంకారాలు; శ్లేష, వృత్త్యను ప్రాసం, అంత్యాను ప్రాసం. నన్నయశ్రేషతో రచించినకొద్దిభాగాలో ఇది ఒకటి. 
భ్‌ ౧ లు Ca 
ఉద్యానవనంబునున్‌పోలెన్‌, నాటకప్రయోగంబునున్‌ పోలెన్‌ - అనేచోట్ల (ద్రుతంపై మరొకద్రుతం వాడబడింది. 


చ. అలఘుఫణీంద్రలోకకుహరాంతరదీప్త్రమణిస్పురత్ర్రభా 
వలి గలదాని, శశ్వదుదవాసమహావ్రతశీతపీడితా 
చలమునిసౌఖ్యహేతువిలసద్దడబాగ్ని శిఖాచయంబులన్‌ 
వెలిణెడిదాని గాంచి రరవిందనిభానన లమ్మహోదధిన్‌. 28 


ప్రతిపదార్థం: అరవిందనిభ+ఆననలు= పద్మంతో సమాన మైన ముఖాలు కల కద్రూవినతలు; అలఘు, ఫణి+ఇం[ద్ర, లోక, 
కుహర+అంతర, దీప్త మణి, స్పురత్‌, ప్రభా+ఆవళి, కలదానిన్‌= గొప్పనాగరాజులలోక మయిన పాతాళం యొక్క గుహలోపల 
ప్రకాశించే రత్నాలయొక్క వెలుగుతున్నకాంతులసముదాయం కలదానిని; శశ్వత్‌+ఉదవాస, మహత్‌, వ్రత, శీత, పీడిత+అచల, 
ముని, సౌఖ్య, హేతు, విలసత్‌, బడబా+అగ్ని, శిఖా చయంబులన్‌= ఎల్లప్పుడు నీటిలో నివసించటమనే గొప్ప వ్రతంచేత 
చలివలన బాధింపబడే కదలని (పర్వతాలనే) మునుల సుఖానికి కారణ మయి ప్రకాశిస్తున్న బౌర్వాగ్న్షియొక్క జ్వాలల 
సముదాయాలచే; వెలిగౌడుదానిన్‌= (ప్రకాశించేదాన్ని; ఆ+మహత్‌+ఉదధిన్‌= ఆ గొప్పసముద్రాన్ని; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: పద్మాలవంటి ముఖాలు కల కద్రూవినతలు గొప్పనాగరాజులలోకమయిన పాతాళగుహలో ప్రకాశించే 
మణులయొక్క వెలుగుతున్న కాంతులసముదాయం కలదానిని, ఎల్లప్పుడూ నీటిలో నివసించట మనే గొప్ప వ్రతంచేత 
చలిచే బాధింపబడినప్పటికి కదలకుండాఉండే పర్వతాలనే మునులసౌఖ్యానికి కారణ మయి ఒప్పే బడబానలంయొక్క 
జ్యాలలసముదాయంచేత ప్రకాశించే ఆపెద్దసముద్రాన్ని చూచారు. 


విశేషం: అలం: రూపకం. ఈపద్యరచనలో సమతా(మార్షభేద) విశిష్టమైన ఓజస్సు (గాఢబంధత్వం) అనే శబ్దగుణాన్ని, 
అక్షరరమ్యతను నన్నయ పోషించాడు. మొదటి, మూడవ చరణాలను దీర్భసమాసాలతో రచించి రెండవ, నాల్గవ చరణాలను, 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 123 


“ఆవలిగలదాని, వెలిలెడిదాని' అనే పదాలతో సమంగా విరవటం వలన వృత్తరచనలో సమత్వం ఏర్పడింది. మిగిలిన 
వృత్తరచనలో ఓజస్సు రాణించింది. అలలవిన్యాసంలో సమత్వం, గాంభీర్యంలో ఓజస్విత కల నము[ద్రవర్షనంలో 
ఈగుణసంయోజనం విభావస్సూర్తిని వెలారుస్తున్నది. (సంపా.) 


మ. _ వివిధోత్తుంగ తరంగ ఘట్టన చలద్వేలావనైలావలీ 
లవలీలుంగలవంగ సంగతలతాలాస్యంబు లీక్షించుచున్‌ 
ధవళాక్షుల్‌ సని కాంచి రంత నెదురం దత్తీరదేశంబునం 
దవదాతాంబుజ ఫేనపుంజనిభు నయ్యశ్వోత్తముం దవ్వులన్‌. 29 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; ధవళ+అక్షుల్‌= తెల్లనికన్నులు కల కద్రూవినతలు; చని= వెళ్ళి; ఎదురన్‌= తమఎదుట; 
దవ్వులన్‌= దూరంలో; వివిధ+ఉత్తంగ, తరంగ, ఘట్టన, చలత్‌+వేలా, వన+ఏలా+ఆవలీ, లవలీ, లుంగ, లవంగ, సంగత, 
లతా, లాస్యంబులు= పలువిధా లయిన ఎత్తయిన కెరటాల దెబ్బలచే కదలుతున్న (వేలావన) సముద్రపుటొడ్డుమీది వనాలలోని 
ఏలకిలతల సమూహాలు, లవలి అనే పేరుగల లతలు, మాదీలతలు, లవంగలతలు అనే అందాలయిన (ఒండొంటితో కలసిన) 
లతలయొక్క చలన రూపాలయిన నాట్యాలు; ఈక్షించుచున్‌= చూస్తూ; తత్‌, తీర, దేశంబునందున్‌= ఆ సముద్రంయొక్క 
తీరప్రదేశంలో; అవదాత+అంబుజ, ఫేన, పుంజ, నిభున్‌= తెల్లనిపద్మాలతోనూ, నురుగు సముదాయంతోనూ, సమానమైన; 
ఆ+అశ్చ+ఉత్తమున్‌= ఆ శ్రేష్ట మైన గుటాన్ని; కాంచిరి= చూచారు. 


తాత్పర్యం: పిమ్మట తెల్లనికన్నులు గల ఆ కద్రూవినతలు తమఎదుట పలువిధా లైన ఎత్తెనకెరటాలదెబ్బలచే త 
కదలుతున్న సముద్రపుటొడ్డుమీది వనాలలోని ఏలకిలతలు, లవలీలతలు, మాదీలతలు, లవంగలతలు ఒండొంటితో 
కలిసి అందా లొలకపోసే లతల నాట్యాలు చూస్తూ తెల్లనిపద్మాలతోనూ, నురుగుసమూహంతోను సమానమైన ఆ 
ఉచ్చెశ్రవమనబడే హయ శ్రేష్టాన్ని చూచారు. 


విశేషం: అలం: ఉపమ. వీనులకు విందైన సము[ద్రతరంగాల లయలూ, కన్నులకు పండువైన లతాలలనల నాట్యాలహొయలూ 
భూమికగా ఉండగా వాటిప్రక్కనే మనసును మరపించే తెల్లని ఉచ్చైశ్రవాన్ని దర్శింపచేస్తున్నాడు నన్నయ. ఇటువంటి చక్కని 
స్థిరచిత్రాలను వర్షించటంలో నన్నయ దిట్ట. తరంగఘట్టనను, లతాలాస్యాలను, అశ్వసౌందార్యాన్నీ, విభావోచితమైన అక్షరరమ్యంగా 
వర్లించాడు. ఓజోగుణ(గాఢబంధత్వ) విశిష్టమైన కాంతి(బంధౌజ్ఞ్యల్యం) అనే శబ్దగుణం కల రచనచేత సన్నివేశాన్ని ధ్వనిమయం 
చేశాడు నన్నయ. ఇందులోని అక్షరరమ్యత గుణపోషకం. (సంపా.) 


వ. కని, కద్రువ వినతం జూచి “చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు 
నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్ల యై యున్నది' యనిన విని వినతనగి 'నీ వే కన్నులం జూచితే 
యక్క! యెక్కడిది నల్ల? యూ యశ్వరాజుమూర్తి మహాపురుషకీర్తియుంబోలె నతినిర్మలం బై యొప్పచున్నయది' 
యనిన విని నవ్వి వినతకు గద్రువ యి ట్లనియె. 30 


ప్రతిపదార్థం: కని= ఆగుర్రాన్ని చూచి; చూడవె= చూడుమా; అల్ల= ప్రసిద్ద మైన; అతి, ధవళంబు+ఐన= మిక్కిలితెల్లని 
దైన; అశ్యంబునందున్‌= గుర్రంలో; సంపూర్ణ చంద్రు+అందున్‌= నిండు చంద్రుడిలోని; నల్లయున్‌, పోలెన్‌= మచ్చవలె; 
వాలప్రదేశంబునందున్‌= తోకభాగంలో; నల్ల+ఐ= మచ్చ అయి; ఉన్నది; అనినన్‌= అని పలుకగా; విని; వినత; నగి= నవ్వి; 
నీవు, ఏ, కన్నులన్‌, చూచితి(వి), ఏ= నీవు ఏకన్నులతో చూచావో (సరిగా చూడలేదని భావం); అక్క= కద్రువకు సంబోధన; 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 

నల్ల= మచ్చ; ఎక్కడిది= ఎక్కడ ఉన్నది; ఈ, అశ్వరాజు, మూర్తి= -ఈశ్రేష్టమైన గుర్రంరూపం; మహత్‌, పురుష కీర్తియున్‌, 

పోలెన్‌= మహాత్ముని కీర్తివలె; అతి, నిర్మలంబు+ఐ= మిక్కిలి తెల్లని దై; ఒప్పుచున్న, అది= ప్రకాశిస్తున్నది; అనినన్‌= అని 
౧ f= ar) 

వినత పల్కగా. విని= ఆలకించి; నవ్వి= హసించి; వినతకున్‌= వినతకు, కద్రువ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: ఆ గుర్రాన్ని చూచి కద్రువ వినతతో చూడుము! మిక్కిలి తెల్లని దైన ఆ గుర్రంలో, నిండు 
చంద్రుడిలోని మచ్చవలె తోకభాగం నల్లగా ఉన్నది" అని అనగా విని వినత నవ్వి “ను వ్వే కన్నులతో చూచావే అక్కా! 
మచ్చ ఎక్కడిది? ఈ శ్రేష్టమైన గుజ్జం మహాత్ముని కీర్తివలె మిక్కిలి తెల్లనిదై ప్రకాళిస్తున్నది' అని అనగా విని 
వినతతో కద్రువ ఇట్లా అన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


తే. “అమ్మహాశ్వంబుధవళదేహంబునందు । నల్ల గలిగిన నీ విప్పు నాకు దాసి 
వగుము; మటి యందు నల్లలే దయ్యె నేని । నీకు నే దాసి నగుదు6 బన్నిదము సటుము.' 31 


ప్రతిపదార్థం: ఆ+మహత్‌+అశ్వంబు, ధవళ, దేహంబు+అందున్‌= ఆగొప్ప గుర్రం యొక్క తెల్లని శరీరంలో; నల్ల= మచ్చ; 
కలిగినన్‌= ఉంటే; నీవు, ఇషు, నాకున్‌; దాసివి; అగుము; మటీ= అట్టుకాక; అందున్‌= శరీరంలో; నల్ల= మచ్చ; లేదు+అయ్యెన్‌+ఏని; 
నీకున్‌; నే= నేను; దాసిన్‌, అగుదున్‌; పన్నిదము= పందెం; చణుము= (చరచుము) అరచేతిలో చేయివేసి పందెం వేయుము 
(చజుము అనేది చరచుదమునకు రూపాంతరం). 


తాత్సర్యం: ఆ గొప్ప గుర్రంయొక్క తెల్లనిదేహంలో నల్లనిమచ్చ ఉంటే నీ విప్పుడు నాకు దాసివి కమ్ము. అట్లా 
కాక ఆ శరీరంలో మచ్చలేకుంటే నేను నీకు దాసివి అవుతాను. పందెం వేయుము”. 


వ. అని యి ట్లిద్దజు నొండొరులకు దాసీత్వంబు పణంబుగా నొడివి పన్నిదంబు సబిచిన, వినత 'యయ్యశ్వంబు 
డాసి చూతము రి మ్మనిన( గద్రువయు 'నిపుడు ప్రొద్దు లేదు, పతిపరిచర్యాకాలంబు నయ్యె; టేపకడయ 
చూత' మని యిద్దజు మగుడివచ్చి తమ నివాసంబులకుం బోయి యున్న యప్పుడు. 32 


ప్రతిపదార్థం: అని, ఇట్టు+ఇద్దణున్‌= వినతాకద్రువలిరువురును; ఒండు+ఒరులకున్‌= ఒకరికొకరు; దాసీత్వంబు= దాసితనం; 
పణంబుగాన్‌= పందెంగా; నొడివి= పలికి; పన్నిదంబు= పందెం; చజచినన్‌= చేతితో కొట్టి వెయ్యగా; వినత; ఆ+అశ్యంబు= 
ఆగుట్టాన్ని; డాసి= సమీపించి; చూతము= చూద్దాము; రమ్ము, అనినన్‌; కద్రువయున్‌; ఇపుడు; ప్రొద్దు, లేదు= సమయం లేదు; 
పతి, పరిచర్యాకాలంబున్‌= భర్తకు సేవచేసేకాలంకూడ, అయ్యెన్‌; టేపకడ+అ= ఉదయమే; చూతము; అని; ఇద్దణు; మగుడి 
వచ్చి= తిరిగి వచ్చి; తమ, నివాసంబులకున్‌= తమ గృహాలకు; పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: అని ఈవిధంగా వినతాకద్రువలిద్దరు ఒకరొకరికి దాస్యం చేయటం పందెంగా పలికి పందెం వేయగా, 
వినత ఆ గుర్రాన్ని చేరి చూద్దాము రమ్మని పలుకగా, కద్రువ “ఇప్పుడు సమయం చాలదు. భర్తకు సేవ చేసే కాలం 
కూడ అయింది. రేపు ఉదయమే వచ్చి చూద్దాము” అని తెలిపింది. అప్పు డాసతు లిద్దరూ తిరిగివచ్చి తమ తమ 
గృహాలకు పోయి ఉన్న సమయాన (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 125 
విశేషం: చూచుదము - చువర్లంతోడి దుగ్ధకారం తకార మవుతుంది - చూతము. 


సీ, కద్రువ కొడుకులకడ కే(గి “యేను మి । మృ్మందటి వే(డెద నన్నలార! 
నాపంపు సేయుండు, నన్ను రక్షింపు(డు | కామచారులకు దుష్కరము కలదె! 
యుల్ల తెల్లని తురగోత్తము వాలంబు । నల్ల సేసితిరేని నాకు దాసి 
యగు మన వినత, మీ రట్లు సేయనినాండు । దానికి మటి యేను దాసి నగుదు; 


©. జంట పన్నిదంబు సబిచితి మిట్లుగా' | ననిన బాములెల్ల 'ననయ మిదియు. 
దల్లి పనిచె నని యధర్మువు సేయంగ । నగునె? యెజుక గలరె మగువ లెందు'! 33 


ప్రతిపదార్థం: కద్రువ; కొడుకుల, కడకున్‌= కుమారులవద్దకు; ఏ(గ= వెళ్ళి; అన్నలార= వత్సలారా! మిమ్ము+అందజన్‌, 
వే(డెదన్‌; నా, పంపు, చేయుండు= నాఆజ్ఞ చేయండి; నన్ను; రక్షింపుండు= కాపాడండి; కామ, చారులకున్‌= ఇచ్చవచ్చినట్లు 
సంచరించేవారికి; దుష్కరము= చేయ శక్యం కానిది; కలదు+ఎ= ఉన్నదా! లేదు; ఉల్ల= దూరసమీప ప్రదేశాలకు మధ్యప్రదేశంలో 
ఉన్న; తెల్లని, తురగ+ఉత్తము, వాలంబు= తెల్లని అశ్య[శ్రేష్టం యొక్క తోకను; నల్ల+చేసితిరి+ఏని= మచ్చచేశారంటే; మన, 
వినత; నాకు; దాసి, అగున్‌; మీరు+అట్టు; చేయని, నాడు= చేయకుంటే; దానికిన్‌= వినతకు; మణీ ఇంక; ఏను= నేను; 
దాసిన్‌, అగుదున్‌; ఇట్టుగాన్‌= ఈవిధంగా; జంటపన్నిదంబు= ఇద్దరు సమానంగా వేసేపందెం; చజచితిమి= వేశాము; 
అనినన్‌= అని చెప్పగా; పాములు+ఎల్లన్‌= పాములన్నీ; ఇదియున్‌= ఇది; అనయము= నీతి కానిది; తల్లి; పనిచెన్‌+అని= 
ఆజ్ఞాపించిన దని; అధర్మువు= అధర్మం; చేయంగన్‌, అగునె= చేయనవునా? ఎందున్‌= ఎక్కడైనా; మగువలు= స్త్రీలు; ఎలుక, 
కలరె= తెలివిగలవారా? (కారని భావం). 


తాత్సర్యం: కద్రువ కొడుకు లయిన పాములచెంతకు వెళ్ళి, 'వత్సలారా! నేను మిమ్మ ల్నందరినీ ప్రార్థిస్తున్నాను. 
నాఆజ్ఞ చేయండి. నన్ను కాపాడండి. ఇచ్చవచ్చినట్టు సంచరించగల మీకు చేయ శక్యంకానిది ఉన్నదా? ఆ తెల్లని 
అశృ[శ్రేష్టంతో కను మీరు మచ్చచేస్తే వినత నాకు దాసి అవుతుంది. మీరు అట్లా తోకను నలుపు చేయకపోతే నే నింక 
వినతకు దాసి నవుతాను. ఈ విధంగా ఒండొరులం పందెం వేసుకొన్నాం' అని పలుకగా పాములన్నీ “ఇది 
నీతిరహితం. తల్లి ఆజ్ఞాపించిందని అధర్మం చేయవచ్చా? ఎక్కడైనా స్త్రీలు జ్ఞానం కలవారా!' 


వ. అని యందటు( దమలో విచారించి యధర్మారంభంబునకు సుముఖులు గాకయున్న(, గద్రువ 
కోపోద్దీపితముఖి యై. 34 


ప్రతిపదార్థం: అని; అందణున్‌= పాములన్ని; తమలోన్‌= తమలోతాము; విచారించి= ఆలోచించి; అధర్మ+ఆరంభంబునకున్‌= 
అధర్మం చేయ మొదలిడటానికి; సుముఖులు= ఇష్టం కలవారు; కాక, ఉన్నన్‌= కాకుండగా; కద్రువ; కోప+ఉద్దీపిత, ముఖి 
యై= కోపంచేత ఎజ్జబడిన ముఖం కలదై. 


తాత్సర్యం: అని అందరూ తమలో తాము ఆలోచించి అధర్మం చేయటానికి ఇష్టపడనివారు కాగా, కద్రువ 
కోపంచేత ఎజ్జబడిన ముఖం కలదై. 


క “'అనుపమముగ జనమేజయు. । డను జనపతి సేయు సర్పయాగ నిమిత్తం 
బున బాములు పంచత్వము । సనియెడు' మని యురగములకు శాపం బిచ్చెన్‌. 35 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుపమముగన్‌= సాటిలేకుండ; జనమేజయు(డు= పరీక్షిత్తుకుమారుడు; అను జనపతి= అనేరాజు; చేయు 
సర్పయాగ, నిమిత్తంబునన్‌= సర్పాలను హుతం చేసే యజ్ఞ మనే కారణంగా; పాములు; పంచత్వము, చనియెడున్‌, అని= 
మరణం పొందుగాక అని; (ఎడు-తల ద్రుతానికి అచ్చు పరమైనపుడు మకారమవుతుంది); ఉరగములకున్‌= పాములకు; 
శాపంబు+ఇచ్చెన్‌= శాపమిచ్చినది. 


తాత్పర్యం: 'పరీక్షిత్తుకుమారు డయిన జనమేజయు డనే రాజు చేసే సాటిలేని సర్సయాగం కారణంగా పాములు 
మరణం పొందుగాకి అని వాటికి శాప మిచ్చింది. 


వ. అందు శాపానుభవభీతచిత్తుం డై కర్కోటకుం డనువాండు తల్లి పంచినరూపంబున నుచ్చెశ్శవంబువాలంబు 
నీలంబుగాం బట్టి వ్రలుచున్న మజునాండు టేపకడయ కద్రువయు వినతయుం జని, యత్తురంగంబు( 
జూచి వినత యోటువడి, కద్రువకు దాసి యై, నోసి పనులు సేయుచున్నంతం బంచశత వర్షంబులు నిండి 
రెండవయండం బవిసిన నందు. 36 


ప్రతిపదార్థం: అందున్‌= ఆపాములలో; శాప+అనుభవ, భీత, చిత్తుండు+ఐ= శాపాన్ని అనుభవించటానికి భయపడిన 
మనస్సు కలవా డై; కర్కోటకుండు+అనువాడు; తల్లి; పనిచిన, రూపంబునన్‌= ఆజ్ఞాపించిన రూపంతో, ఉచ్చెశృవంబు, 


వాలంబు= ఆ పేరుండే అశ్యశ్రేష్టంయొక్క తోక; నీలంబు+కాన్‌= నల్ల అయ్యేట్టుగా; పట్టి= పట్టుకొని; (వ్రేలుచున్నన్‌= 
© ౧ లా లు టు 

(వ్రేలాడుతుండగా; మజునాండు; టేపకడ+అ= ఉదయమందే; కద్రువయున్‌, వినతయున్‌; చని= వెళ్ళి; ఆ+తురంగంబున్‌= 

ఆ గుర్రాన్ని; చూచి; వినత; ఓటు, పడి= ఓడి; నోసి= నొచ్చి, పనులు, చేయుచున్‌, ఉన్న, అంతన్‌= పనులు చేస్తూఉండగా; 

పంచశత, వర్షంబులు= ఐదువందలేండ్డు; నిండి= పూర్తికాగా; రెండవ, అండంబు= రెండవ(గ్రుడ్డు; అవిసినన్‌= పగులగా; 

అందున్‌= ఆ(గుడ్డునుండి. 


తాత్సర్యం: ఆ పాములలో శాపం అనుభవించటానికి భయపడిన హృదయం గలవాడై కర్కోటకు డనే పాము తల్లి 
అయిన కద్రువ ఆజ్ఞాపించిన రూపంతో ఉచ్చెశ్రవ మనే తెల్లనిదేవతలగుర్రంతోకకు నల్లనిమచ్చ అయ్యేట్టుగా 
sy య గు రా ౧ 
పట్టుకొని వ్రేలాడుతూ ఉండగా మరుసటి రోజున ఉదయమే కద్రువయు వినతయు వెళ్ళి ఆ గుర్రాన్ని చూచారు. 
దానితోకను కర్కోటకుడు నల్లగా పట్టుకొని వ్రేలాడుతుండటంచేత వినత ఓడి కద్రువకు దాసియై నొచ్చి ఆమె 
చెప్పిన పనులు చేస్తుండగా ఐదువందల ఏండ్లు నిండాయి. అంత వినత పెట్టిన రెండవగ్రుడ్డు పగిలి ఆ (గ్రుడ్డునుండి. 


వినతకు గరుడుండు జనియించుట (సం. 1-20-4) 


ఉ. ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల 
వ్రాత మహార్ణవుండు, బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా 
ధూత పతంగతేజు( డుదితుం డయి తార్‌క్ష్యుండు తల్లికిన్‌ మనః 
ప్రీతి యొనర్జుచున్‌ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్‌. 37 


ప్రతిపదార్థం: ఆతత, పక్షమారుత, రయ, (ప్రవికంపిత, ఘూర్లిత+అచల, (వ్రాత, మహత్‌, అర్లవుండు= విశాల మైన 
రెక్కలగాలియొక్క వేగంచేత క్రమంగా చలింపజేయబడినట్టియు, సంక్షోభింప జేయబడినట్టియు, పర్వతాల సముదాయాలను, 
గొప్పసముద్రాలను, కలవాడున్నూ; బలవత్‌+నిజ, దేహ, సముజ్ఞ్యల, ప్రభా, ధూత, పతంగ, తేజుడు= బలం కల తన 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 127 


దేహంయొక్క ప్రకాళించేకాంతిచేత తిరస్కరింపబడిన సూర్యునియొక్క కాంతి కలవాడున్నూ; అయిన; తార్‌క్ష్యుండు= 
గరుత్మంతుడు; ఉదితుండు+అయి= పుట్టి; తల్లికిన్‌= తల్లి అయిన వినతకు; మనఃప్రీతి= హృదయానికి ప్రియాన్ని; ఒనర్చుచున్‌= 
కావిస్తూ; అ(భ్రవీథికిన్‌= ఆకాశమార్గానికి; భీమజవంబునన్‌= భయంకర మయిన వేగంతో; నెగసెన్‌= ఎగిరాడు. 


తాత్పర్యం: విశాల మయిన రెక్కలగాలుల వేగంచేత చలింపచేయబడిన పర్వతాల సమూహాన్ని, సంక్షోభింపచేయబడిన 
పెద్ద సముద్రాలను కలవాడున్నూ, బలం గల తనశరీరంయొక్క (ప్రకాశించే కాంతిచేత తిరస్కరించబడిన 
సూర్యుడితేజస్సు కలవాడున్నూ అయిన గరుత్మంతుడు పుట్టి తల్లి అయిన వినతహృదయానికి ప్రియం చేస్తూ, 
అధికమయినవేగంతో ఆకాశమార్గానికి ఎగిరాడు. 
క దారుణకల్పాంతమరుత్‌ । ప్రేరిత హవ్యవహశిఖల పెల్లిది యని బృం 

దారకమునిబృందస్తుతి | బోరన( దా నగ్నిసూక్తములతో నెసంగెన్‌. 38 
ప్రతిపదార్థం: దారుణ, కల్ప+అంత, మరుత్‌, ప్రేరిత, హవ్యవహ, శిఖల, పెల్టు+ఇది, అని= భయంకర మయిన (ప్రళయకాలంలోని 
గాలిచే ప్రేరేపింపంబడిన అగ్నియొక్క జ్వాలల సముదాయం ఇ దని; బృందారక, ముని, బృంద, స్తుతి= దేవతలయొక్కయు, 


మునుల సమూహంయొక్కయు స్తోత్రం; తాన్‌= తాను; బోరనన్‌=ళీఘ్రంగా, అగ్ని, సూక్తములతోన్‌= అగ్నినిస్తుతించే వేదమంత్రాలతో 
ఎసలొన్‌= అతిశయించింది. (ఎగసెన్‌- పాఠాంతరం= బయల్వెడలింది). 


తాత్సర్యం: భయంకరమయిన 'ప్రళయకాలంలోని గాలులచేత ప్రేరేపింపబడిన అన్నియొక్క జ్వాలలసముదాయమిదని, 
దేవతలయొక్క, మునిసముదాయంయొక్క స్తోత్రం తాను శీఘ్రంగా అగ్నిని స్తుతించే వేదమంత్రాలతో అతిశయిల్లింది. 
వ. అంత. 39 
ప్రతిపదార్థం: అంతన్‌= పిదప 
తాత్పర్యం: అటు పిమ్మట. 
క. హరికులిశక్షతి యెటు(గని | గురుతరపక్షములతోడి కులగిరివోలెన్‌ 

గరుడండు గగనగతి నురు | తరజవమున నరుగుదెంచి తల్లికి మొక్కెన్‌. 40 


ప్రతిపదార్థం: హరి, కులిశ, క్షతి= ఇంద్రుని వజ్రాయుధంయొక్క దెబ్బ; ఎజుంగని= తెలియని; గురుతర, పక్షములతోడి 
కులగిరి, పోలెన్‌= మిక్కిలి పెద్దరెక్కలతో కూడిన కులపర్వతంవలె; గరుడండు; గగనగతిన్‌= ఆకాశగమనాన; ఉరుతర, 
జవమునన్‌= అధికమైన వేగంతో; అరుగుదెంచి= వచ్చి; తల్లికిన్‌= వినతకు; (మొక్కెన్‌= నమస్కరించాడు. 


తాత్సర్యం: పూర్వం ఇంద్రుడు వజ్రాయుధంచేత పర్వతాలరెక్కలు ఖండించాడు. అట్టా వజ్రాయుధంయొక్క 
దెబ్బ నెుగని పెద్దరెక్కలతో కూడిన కులపర్వతం వలె గరుడుడు ఆకాశగమనాన వచ్చి తల్లి అయిన వినతకు 
నమస్కరించాడు. 


విశేషం: అలం: ఉపమ, మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం అనేవి 
ఏడుకులపర్వతాలు. ఈపద్యంలో కవి ప్రాఢోక్తిసిద్దమైన అలంకారంవలన కలిగే వస్తుధ్వని ఉన్నది. వజ్రాహతికి రెక్కలు కోల్పోని 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


కులపర్వతం ఉపమానంగా చెప్పటం కవి (ప్రొఢోక్తి. దీనివలన భావికథలో ఇంద్రుడి వజ్రాయుధంకూడా ఏమీచేయలేనంత 
వీరుడై, ఇంద్రుడికి స్నేహితుడై, విష్ణువుకు వాహనమై, అమృతం (త్రాగకపోయినా అమరుడై వెలుగొందే అసమానవీరుడయ్యే 
కథార్జాలు ధ్వన్యమానము లౌతున్నాయి. గరుత్మంతుడి గమనవేగం కందంలోని లఘువుల బాహుళ్యం వ్యంజింపజేస్తున్నది. 
అక్షరరమ్యతకూడ ఇక్కడ కథార్థధ్వనికి తోడ్పడుతున్నది. (సంపా.) 


వ. ఇట్లు నిజజననికి మొక్కి కద్రువపాలికిం బోయి. 41 
తాత్సర్యం: ఈవిధంగా తనతల్లి యైన వినతకు నమస్కరించి, సవతితల్లి అయిన కద్రువచెంతకు వెళ్ళి. 
CF = (30) 


చ. తడయక మైొక్కియున్న వినతాసుతు నప్పడు సూచి, యాత్మలో 
నిడుగడం జేయుచుం గడు సహింపక కద్రువ వాని బిల్లి 'నా 
కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరుచుండుమ, యేమి పంచినన్‌ 
మడవక చేయు మీ' వని సమర్పణ సేసె. బ్రభుత్వ మేర్చడన్‌. 42 


ప్రతిపదార్థం: తడయక= ఆలస్యంచేయక; (మొక్కి= నమస్కరించి; ఉన్న=ఉన్నటువంటి; వినతా, సుతున్‌= వినతయొక్క 
కుమారుడైన గరుడని; అప్పుడు= ఆసందర్భంలో; చూచి; ఆత్మలోన్‌= మనస్సులో; ఇడుగడన్‌, చేయుచున్‌= అసూయచూపుతూ; 
కడున్‌, సహింపక= మిక్కిలి ఓర్వలేక; కద్రువ; వానిన్‌= గరుడుని; పిల్చి; నా, కొడుకులన్‌, ఎల్లన్‌= నాకుమారు లైన పాముల 
నన్నింటిని; ఎత్తికొని= మోసికొని; (క్రుమ్మరుచున్‌, ఉండుము+అ= తిరుగుతూఉండుమా! ఏమి, పంచినన్‌= వారేమి ఆజ్ఞాపించినా; 
-ఈవు= నీవు; మడవక= మరలక (అలక్ష్యం చేయక); చేయుము; అని= అని పలికి; 'ప్రభుత్వము+ఏర్పడన్‌= అధికారం 
స్పష్టమయ్యేటట్టు: సమర్పణ, చేసెన్‌= గరుడునికి పాములను అప్పగించింది. 


తాత్సర్యం: ఆలస్యం చేయకుండ (మొక్కిన, వినతపుత్రుడయిన గరుత్మంతుడిని కద్రువ చూచి మనసులో 
అసూయపడి ఓర్వలేక అతనితో ఇట్టా అన్నది: 'నాకొడుకుల(పాముల)నందరిని ఎత్తుకొని తిరుగుతూఉండుము. 
ఏపని చెప్పినను తిరస్కరించవిద్దని అధికారం ఏర్పడేటట్టు తన కొడుకులను అతనికి అప్పగించింది. 


వ. గరుడండును గద్రువ పంచిన పనులెల్లను వినత యనుమతంబున నతివినయపరుం డై చేయుచు. 43 


ప్రతిపదార్థం: గరుడండును= గరుడుడుకూడ (గరుడడు, గరుడుడు అనే రూపాలు రెండూ ఉన్నాయి); కద్రువ, పంచిన, 
పనులు+ఎల్లను= కద్రువ ఆజ్ఞాపించిన పనులన్నిటిని; వినత, అనుమతంబునన్‌= తల్లి అయిన వినత అంగీకారంతో; 
అతివినయ, పరుండు+అయి= మిక్కిలి నమ్రతతో కూడినవా డై; చేయుచున్‌= చేస్తూ, 


తాత్సర్యం: గరుడుడుకూడ కద్రువ ఆజ్ఞాపించిన పనులన్నిటిని తన తల్లి అయిన వినత అంగీకారంతో మిక్కిలి 
నమ్రతతో చేస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. ఆ పన్నగముఖ్యుల( దన । వీంపున. బెట్టికొని పిచి, విపినములు, మహా 

ద్వీపములు, గిరులు, నఖిల ది । శాపాలపురములు. జూపె6 జన వారలకున్‌. 44 
ప్రతిపదార్థం: ఆ, పన్నగ, ముఖ్యులన్‌= ఆ సర్పశ్రేష్ణులను; తన, వీపునన్‌= తన వీపుమీద; పెట్టికొని; పఖుచి= పరువెత్తి (ఎగిరి); 


వారలకున్‌= ఆపాములకు; విపినములు= అడవులు; మహత్‌+ద్వీపములు= గొప్పదీవులు; గిరులున్‌= పర్వతాలను; అఖిల, 
దిశా పాల, పురములున్‌= సకల దిక్సాలకుల నగరాలను కూడ; చనన్‌= ఒప్పేట్టుగా; చూపెన్‌= చూపెను. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 129 


తాత్పర్యం: గరుడడు ఆ సర్పముఖ్యులను తనవీపుమీద పెట్టుకొని ఎగిరి, అడవులను, గొప్పద్వీపాలను, పర్వతాలను, 
అష్టదిక్సాలకుల నగరాలను వారికి ఒప్పేట్టుగా చూపించాడు. 


వ. ఒక్కనాండు సప్తమారుతజవంబున సప్తాశ్వమందలంబుదాంక నెగసిన, నమ్మార్తాండు చండకిరణంబుల వేండిమి. 
దాశి, మాడి, గరుడని వీపున నున్నయురగులు దొరంగి నేలంబడి మూర్చవోయినంజూచి, కద్రువ కడునలిగి, 
గరుడనిం బదరి, యతిభక్తి నింద్రు నారాధించి. 45 


ప్రతిపదార్థం: ఒక్కనాండు; సప్తమారుత, జవంబునన్‌= ఏడుగాలులశక్తితో; సప్తాశ్యమండలంబు దాంకన్‌= సూర్యమండలంవరకు; 
ఎగసినన్‌= పైకి ఎగురగా; ఆ+మార్తాండు= ఆ సూర్యునియొక్క; చండ, కిరణంబుల, వేండిమి= తీక్షణమైన కిరణాలవేడి; 
తాంకి= సోకి; మాండి= మాడిపోయి; గరుడని, వీథునన్‌, ఉన్న; ఉరగులు= పాములు; తొరంగి= జారి; నేలన్‌, పడి; నేలమీద 
పడి; మూర్చ, పోయినన్‌; చూచి; కద్రువ; కడున్‌, అలిగి= మిక్కిలి కోపించి; గరుడనిన్‌; పదరి= ఆక్షేపించి; ఇంద్రున్‌; అతిభక్తిన్‌= 
మిక్కిలిభక్తితో; ఆరాధించి= పూజించి. 


తాత్సర్యం: ఒకదినాన ఏడువాయువుల వేగంతో గరుడడు సూర్యుడిమండలం(బింబం) వరకు సైకెగురగా ఆసూర్యుడి 
తీక్షణ్‌ మైన కిరణాలవేడి తాకటంచేత గరుడుని వీపుపై ఉండే పాములు మాడి, జారి, నేలమీద పడి మూర్చిల్లగా 
చూచి కద్రువ మిక్కిలి కోపించి గరుడుని నిందించి ఇంద్రుడిని భక్తితో పూజించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. నరసురసిద్దకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ 
కరుణయ వేచి మండ్రు, త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ 
స్పురణన చేసి సుస్థిరతం బొందు6 బురందర! సర్వలోకసుం 
దర! శరణంబు నా కగుము దానవసూదన! పాకశాసనా! 46 


ప్రతిపదార్థం: దానవసూదన= రాక్షసులను హతమార్చినవాడా!; పాకశాసనా= పాకుడనే రాక్షసుడిని శిక్షించినవాడా!; సర్వ, లోక, 
సుందర= అన్ని లోకాలకు అందమైనవాడా!; పురందర= ఓఇం|(ద్రుడా!; నర, సుర, సిద్ద, కింపురుష నాగ, నభస్‌+చర, 
ముఖ్యులు+ఎల్లన్‌= నరులు, దేవతలు, సిద్దులు, కింపురుషులు, నాగులు, ఆకాశంలో తిరుగాడే ఇతరులు మొదలయిన 
వారిలోని. ముఖ్యులందరును; నీ, కరుణ+అ= నీదయనే; వేచి= ఎదురుచూచి; మండ్రు= జీవిస్తారు; నీ, కులిశ+అభిరక్షణ, 
స్ఫురణన్‌+అ+చేసి= నీవ జాయుధంయొక్క రక్షణంయొక్క అతిశయంచేతనే, (త్రిజగంబులు= ముల్లోకాలు; సుస్టిరతన్‌, 
పొందున్‌= (స్థిరత్వాన్ని) శాంతిని పొందుతాయి; నాకున్‌; శరణంబు= రక్షణము, అగుము= కమ్ము. 


తాత్సర్యం: రాక్షససంహారి వైన ఓ ఇం(ద్రుడా! నరులు, దేవతలు, సిద్దులు, కింపురుషులు, నాగులు, ఆకాశమార్గాన 
చరించే ఇతర ముఖ్యు లందరూ నీదయనే అపేక్షించి జీవిస్తారు. నీవ జ్రాయుధంయొక్క రక్షణ కలగటంచేతనే 
ముల్లోకాలు శాంతిని పొందుతాయి. ఓఇంద్రుడా! ఎల్లలోకాలలో సుందరుడ వైనవాడా! నాకు రక్షకుడ వగుము. 


విశేషం: ఈపద్యంలో రేఫాక్షరబాహుళ్యంవలన అక్షరరమ్యత ఏర్పడింది. దీనివలన కద్రువ లోని మనోవేదన ధ్వన్యమాన 
మౌతున్నది. పురందర! సర్వలోకసుందర!' అనే సంబుద్దిలోని బిందుపూర్వక దకారంతో కూడుకొన్న ర వర్షం వలన కలిగే 
నాదమాధుర్యం ఇంద్రుడిని ప్రసన్నుడినిగా చేసికొనటానికి తోడ్పడుతుంది. ఉదారత(బంధముయొక్క వికటత్వం)తో కూడుకొన్న 
ప్రసాదం (బంధకైధిల్యం) అనే శబ్రగుణం రసభావవ్యంజకంగా సంవదించిన నన్నయ రచనాశిల్ప మిది. (సంపా 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని స్తుతియించి పర్దన్యప్రసాదంబున మహావృష్టి గొడుకులపయిం గురియించి, యయ్యురగుల విగత 
పరితాపులంజేసి కద్రువ గర్వంబున నుటిక గరుడని వినతనుం బనులుగొనుచున్నంత, నొక్కనాండు 
గరుడండు తల్లి కి ట్లనియె. 47 

ప్రతిపదార్థం: అని; స్తుతియించి= పొగడి; పర్జన్య, ప్రసాదంబునన్‌= ఇంద్రుడి అనుగ్రహంచేత; మహత్‌, వృష్టి= గొప్పవాన; 
కొడుకులపయిన్‌= కుమారు లయిన పాములమీద; కురియించి= కురిసేట్లు చేసి; ఆ+ఉరగులన్‌= ఆపాములను; విగత, 
పరితాపులన్‌= పోయిన సంతాపం (వేడివల్లకలిగినబాధ) కలవారిని; చేసి; జ లక్ష్యపెట్టక; పనులు, కొనుచున్‌+ఉన్న+అంతన్‌= 
వారిచేత పనులు చేయించుకొంటూండగా అప్పుడు; గరుడండు; తల్లికిన్‌= వినతకు; ఇట్టు+ అనియెన్‌= ఈవిధంగా 
పలికినాడు. 


తాత్సర్యం: అని పొగడి, ఇంద్రుడి అనుగ్రహంచేత కొడుకులమీద గొప్పవాన కురిసేటట్టు చేసి, ఆపాములను 
వేడివలనకలిగినబాధ లేనివారిగా చేసి, కద్రువ ఎవ్వరినీ లక్ష్యపెట్టక వారిచే పనులు చేయించుకొంటూ ఉండగా, 
గరుడుడు తల్లితో ఇట్టా పలికాడు. 


ఉ. ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాం 
జేయు మహాబలంబును బ్రసిద్దియునుం గల నాకు నీపనిం 
బాయక వీంపునం దవడు. టాములి మోవను, వారికిం బనుల్‌ 
సేయను నేమి కారణము సెప్పుము దీని. బయోరుహాననా! 48 


ప్రతిపదార్థం: పయోరుహ+ఆననా= పద్మంవంటి ముఖం కలదానా! ఆయత, పక్ష, తుండ, హతిన్‌; ఆయత= పెద్దవయిన; 
పక్ష= రెక్కలయొక్క; తుండ= ముక్కుయొక్క; హతిన్‌= దెబ్బచేత; ఆ+కుల, శైలములు+ఎల్లన్‌= ఆ(ప్రాచీనపర్వతాలు 
అన్నింటిని; నుగ్గుగాన్‌= పొడిగా; చేయు, మహత్‌, బలంబును= చేసేగొప్పబలాన్ని; ప్రసిద్దియునున్‌= 'ప్రఖ్యాతియు; కల; 
నాకున్‌; ఈపనిన్‌= -ఈపనిని; పాయక= (క్రమంతప్పకుండ; విడువక; వీంపునందున్‌= వీపుమీద; అవడు, పాములు= నీచా 
లయిన పాములను; మోవను= మోయటానికి; వారికిన్‌, పనుల్‌ చేయను= ఆపాములకు సేవలుచేయటానికి, ఏమి కారణము; 
చెప్పుము. 


తాత్సర్యం: పద్మంవంటిముఖంకలదానా! కులశైలాలన్నింటిని నావిశాలమైనరెక్కలతో, వాడియైన ముక్కుతోడి దెబ్బలతో 
పొడిగాచేసే గొప్పబలమున్నూ, |ప్రసిద్దియున్నూ ఉన్న నాకు విడువక సదా నీచా లయిన పాములను వీపుపై మోయటానిక్తి 
వాటికి సేవచేయటానికి కారణ మేమి? ఈ పనికి కారణమేమిటో చెప్పుము. 


విశేషం: తల్లిని “పయోరుహాననా!' అని సంబోధించటం ఉచితంకాదని కొందరంటారు. అయితే, ఇక్కడ అవయవార్థం 
అవివక్షితమని (గ్రహించాలి. ఇటువంటిది ఈఆశ్వాసంలోనే మరొకటి ఉన్నది. వాసుకి తన చెల్లెలైన జరత్కారువును 'అంబుజనే(త్రా'! 
(2.216) అని సంబోధిస్తాడు. ఇవి కావ్యభాషలో గౌరవాన్ని తెలిపే సంబుద్దులుగా పరిగణింపబడతాయి. ఇందులో కొందరు 
భావించినట్టు అనౌచిత్యం లేదు. 


వ. అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును, తత్మారణం బైన 
యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యి ట్లనియె. 49 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 131 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌= అని గరుత్మంతుడు అడుగగా; వినత, తనకున్‌; కద్రువతోడి, పన్నిదంబునన్‌= కద్రువతో 
వేసిన పందెంవలన; ఐన, దాసీత్వంబును= ఏర్పడిన దాసితనాన్ని; తత్‌, కారణంబు+ఐన= దానికి కారణ మయిన; అనూరు, 
శాపంబునున్‌= అనూరు డిచ్చిన శాపాన్ని; కొడుకునకున్‌; ఏర్పడన్‌, చెప్పి= వివరించి (స్పృష్టమయ్యేట్టుగా); ఇట్టు, అనియెన్‌. 


తాత్సర్యం: అని గరుడుడు అడుగగా వినత తన సవతి అయిన కద్రువతో జరిగిన పందెంచేత కలిగిన దాస్యాన్నీ, 
ఆ కారణాన కలిగిన జ్వేష్టపుత్రు డైన అనూరు డిచ్చిన శాపాన్నీ కొడుకునకు స్పష్టంగా తెల్పి ఇట్టా అన్నది. 
క. నీ కతమున నా దాస్యము । ప్రాకటముగ6 బాయు ననిన పలు కెడలోనం 

జేకొని, యూజడి నిర్గత | శోకస్టితి నున్నదానం జూవె ఖగేంద్రా! 50 
ప్రతిపదార్థం: ఖగ+ఇం(ద్రా+= ఓపక్షిరాజా! నీకతమునన్‌= నీకారణంచే; నా దాస్యము= నా దాసితనం; ప్రాకటముగన్‌= 
ప్రసిద్దంగా (అందరికీ తెలిసేటట్టుగా); పాయున్‌= పోతుంది; అనిన= అని అనూరుడు చెప్పిన; పలుకు= మాట; ఎడలోనన్‌= 
మనస్సులో; చేకొని= గ్రహించి; ఊజిడి= ఓదార్చుచెంది; నిగ్గత, శోక, స్థితిన్‌= పోయిన దుఃఖం కల స్థితిలో; ఉన్నదానన్‌+చూవె= 
ఉన్నదానినిసుమా! 


తాత్సర్యం: ఓ పక్షిశ్రేష్ణుడా! నీకారణంగా నా దాసితనం పోతుం దని అనూరుడు చెప్పినమాటను మనస్సులో 
ఉంచుకొని, బాధ విడిచి దుఃఖంపోయినస్థితి కలదాన నై ఉన్నానుసుమా! 


వ. “కొడుకులు సమర్దులైనం దల్లిదండ్రులయిడువములు వాయుట యెందునుంగలయంది, గావున 
నీయట్టిసత్నుత్తుం బడసియు దాసి నై యుండుదాననే యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుం 
డై, యొక్కనాండు కాద్రవేయుల కి ట్లనియె. 51 


ప్రతిపదార్థం: కొడుకులు; సమర్గులు+ఐనన్‌= శక్తికలవారైతే; తల్లిదండ్రుల; ఇడుమలు= కష్టాలు; పాయుట= వీడటం; 
ఎందునున్‌, కల, అది= ఎచ్చటెనా ఉన్నది; కావునన్‌; నీ, అట్టి, సత్‌, పుత్రున్‌= నీవంటి మంచికుమారుడిని; పడసియున్‌= 
పొందియు; దాసిని+ఐ, ఉండు, దానను+ఏ= దాసి నై ఉంటానా; అనినన్‌= అని చెప్పగా; విని; వైనతేయుండు= వినతకొడు 
కైన గరుత్మంతుడు; తద్దయున్‌= మిక్కిలి; దుఃఖితుండు+ఐ= దుఃఖంపొందినవాడై; కాద్రవేయులకున్‌= కద్రువ కుమారు 
లయిన పాములకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “కుమారులు శక్తిమంతు లైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగటం ఎచ్చటైనా ఉన్నదే(సహజమే). కావున 
నీవంటి యోగ్యు డైన కుమారుడిని పొంది నేను ఇంకా దాసి నై ఉంటానా! అని వినత తెల్పగా విని గరుడుడు 
దుఃఖించి కద్రువపుత్రు లైన పాములతో ఇట్టా పలికాడు. 


క, మాయీ దాస్యము వాయు ను । పాయము సేయుండు, నన్ను! బనుపుం డిష్టం 
బేయది దానిన తెత్తు న । జేయుండ నై యమరవరుల. జేకొని యైనన్‌. 52 


ప్రతిపదార్థం: మా, ఈ, దాస్యము= తల్లియైన వినతకు, నాకు గల ఈబానిసతనం; పాయు+ఉపాయము= పోయేటి 
ఆలోచనను; చేయుండు= చెయ్యండి; నన్నున్‌; పనుపుండు= ఆజ్ఞాపించండి; ఇష్టంబు, ఏ+అది= కోరిం దేదో; దానిన్‌+అ= 
దాన్నే; అమర, వరులన్‌= దేవశ్రేష్ణులను; చేకొని+ఐనన్‌= లోబరుచుకొని అయినా; అజేయు(డను+ఐ= ఓడించబడనివాడనై, 
విజయం పొందేవాడినై; తెత్తున్‌= తెస్తాను. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నాతల్లియొక్క, నాయొక్కదాస్యం పోవటానికి ఆలోచన చేయండి; నన్ను ఆజ్ఞాపించండి; దేవశ్రేప్టులను 
లోబరుచుకొని అయినా మీకిష్టముయినదానిని విజయం పొంది తెస్తాను. 


వ. అనిన నయ్యురగులు కరుణించి గరుడని కి ట్లనిరి. 53 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; ఆ+ఉరగులు= ఆపాములు; కరుణించి= జాలిపడి, దయదలచి; గరుడనికిన్‌+ 
ఇట్టు+అనిరి= గరుత్మంతునితో ఇట్లా చెప్పారు. 


తాత్పర్యం: అని గరుడుడు అడుగగా ఆపాములు జాలిపడి గరుడుడితో ఇట్టా చెప్పారు. 


చ. “అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్లు ఖేచరో 

త్తముండవు నీవు; నీదయినదాస్యము. బాచికొనంగ నీకు జి 

త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా 

కమృతము( దెచ్చియి' మ్మనిన నవ్విహగేంద్రుండు సంతసంబునన్‌. 54 
ప్రతిపదార్థం: నీవు; అమిత, పరాక్రమంబును= అంతు లేని వి(క్రమాన్ని; రయంబును= వేగాన్ని; లావును= బలాన్ని; కల్లు; 
ఖేచర+ఉత్తము(డవు= పక్షులలో గొప్పవాడివి, (పక్షి శ్రేష్టుడివి); నీది+అయిన, దాస్యమున్‌= నీకు కలిగిన బానిసతనాన్ని; 
పాచికొనంగన్‌= పోగొట్టుకొనటానికి; నీకున్‌; చిత్తము, కలదు+ఏని= మనసు ఉంటే; భూరి, భుజ, దర్పము= అధిక మైన 
భుజాలయొక్క గర్వమున్నూ; శక్తియున్‌= సామర్థ్హ్యమున్నూ; ఏర్పడంగన్‌= స్పష్టమయ్యేటట్టు; మాకున్‌; అమృతమున్‌; తెచ్చి, 
ఇమ్ము; అనినన్‌= అని పాములు చెప్పగా; ఆ, విహగ+ఇంద్రుండు= ఆపక్షిశ్రేష్టుడు; సంతసంబునన్‌= సంతోషంతో. 


తాత్పర్యం: 'నీవు అంతులేని విక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షిశ్రేష్టుడవు. నీకు కలిగిన దాస్యం పోగొట్టుకొనాలనే 
అభిప్రాయ మున్నట్లయితే, గొప్ప భుజాలగర్వమూ, శక్తీ 'ప్రకటితమయ్యేటట్టుగా మాకు అమృతాన్ని తెచ్చిఇ' మ్మని 
పాములు చెప్పగా, ఆపక్షిశ్రేష్టుడు సంతోషంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: గరుడుడికి ఉన్న అనంతపరా(క్రమాది గుణాలకు తగిన కోరిక అమృతాన్ని తెచ్చి ఇవ్వట మని పాములు నిర్ణయించాయి. 
అమృతాన్ని పొందటం పాముల కోర్కె. దానిని తీర్చగలిగిన సమర్థుడు వారికి దొరికాడు. అందుకని అడిగారు. మహాభారతంలో 
అనేక సందర్భాలలో అమృతత్వసాధనకై జీవులు చేసే (ప్రస్థానాన్ని ధ్వనిమయంచేయటం ఇచ్చటి కథార్థప్రయోజనం. 


గరుత్మంతు( డమృతంబు( దెచ్చుటకు( దల్లియనుమతి( గొనుట (సం. 1-24-1) 


వ. “అట్ల చేయుదు; నమృతంబు దెచ్చి మీ కిచ్చి, యేనునుం దల్లియు దాస్యంబువలన విముక్తుల మగువార' మని 
నొడివి, తద్వృత్తాంతం బంతయుం దల్లికింజెప్పి 'యమృత హరణార్థం బరిగెద' నని మొక్కిన, వినత సంతసిల్లి 
కొడుకుం గౌంగిలించుకొని. 55 

ప్రతిపదార్థం: అట్టు+అ= ఆవిధంగానే; చేయుదున్‌; అమృతంబు, తెచ్చి; మీకున్‌+ఇచ్చి; ఏనునున్‌; తల్లియున్‌; దాస్యంబువలనన్‌; 


విముక్తులము+అగువారము= విడువబడినవార మవుతాము; అని; నొడివి= చెప్పి; తద్‌, వృత్తాంతంబు= ఆవిషయం; అంతయున్‌; 
తల్లికిన్‌= వినతకు; చెప్పి; అమృత, హరణ+అర్థంబు= అమృతాన్ని హరించేనిమిత్తం; అరిగెదన్‌= వెడలుతాను; అని; 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 133 


యొక్కినన్‌= నమస్కరించగా; సంతసిల్లి= సంతోషించి; కొడుకున్‌= కుమారు డయిన గరుడుని; కౌంగిలించుకొని= వాత్సల్యంతో 
ఆలింగనం చేసికొని. 


తాత్పర్యం: “అట్టే చేస్తాను. స్వర్గంనుండి అమృతం తెచ్చి మీ కై నేనూ మాతల్లి అయిన వినతా దాస్యంనుండి 
విడువబడినవాళ్ళ మవుతా' మని పలికి, ఆవిషయమంతా తల్లియైన వినతకు తెల్సి “అమృతం హరించటానికి వెళ్తా 
నని నమస్కరించగా వినత సంతోషించి కొడుకును కౌగిలించుకొని. 


చ.  'అనిలుండు పక్షయుగ్మ, మమృతాంశుండు వీంపనలుండు మస్తకం, 
బిను(డు సమస్తదేహమును నెప్పుడు గాచుచు నీ కభీష్టముల్‌ 
ఘనముగ( జేయుచుండెడు జగన్నుత! యున్నతియున్‌ జయంబుం జే 
కొను' మని యిచ్చె దీవనలు గోరి ఖగేంద్రునకుం బ్రియంబునన్‌. 56 


ప్రతిపదార్థం: అనిలుండు= వాయువు; పక్షయుగ్మము= రెక్కలజంటను; అమృత+అంశుండు= చంద్రుడు; వీపు; అనలుండు= 
అగ్ని; మస్తకంబు= శిరస్సును; ఇనుండు= సూర్యుడు; సమస్తదేహమునున్‌= సర్వశరీరాన్ని; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కాచుచున్‌= 
రక్షిస్తూ; నీకున్‌, అభీష్టముల్‌= కోరికలు; ఘనముగన్‌= గొప్పుగా; చేయుచుండెడున్‌= తీరుస్తూ ఉంటారుగాక! జగత్‌+నుత= 
లోకాలచేత స్తుతింపబడినవాడా! ఉన్నతియున్‌= గొప్పతనాన్ని; జయంబున్‌= విజయాన్ని; చేకొనుము= గ్రహించుము; అని; 
కోరి; దీవనలు= ఆశీస్సులు; ప్రియంబునన్‌= (ప్రీతితో; ఖగ+ఇం(ద్రునకున్‌= పక్షులకు రాజయిన గరుత్మంతుడికి; ఇచ్చెన్‌= 
ఇచ్చింది. 


తాత్సర్యం: 'వాయువు రెక్కలజంటను, చంద్రుడు వీపును, అగ్ని తలను, సూర్యుడు ఎల్లశరీరాన్ని సర్వదా రక్షిస్తూ 
నీ కోరికలు గొప్పగా తీరుస్తూఉంటారు గాక! లోకాలచేత నుతింపబడేవాడా! గొప్పతనాన్ని, విజయాన్ని [గ్రహించుము” 
అని వినత మనసులో కోరి పక్షులకు రా జయిన గరుడునికి ప్రీతితో ఆశీస్సులు ఇచ్చింది. 


విశేషం: తల్టులు బిడ్డలకు ఉగ్గుపెట్టి వారి శరీరంలోని అంగాల నన్నింటికీ శ్రీరామరక్షలు కోరుతూ వాత్సల్యాన్ని వ్యక్తంచేసినట్టు 
ఇక్కడ వినత తనకొడుకు రెక్కలకు, వీపునకు, తలకు, శరీరం మొత్తానికీ దైవరక్షను నిర్దేశించింది. గరుడుడు పక్షికాదనీ, 
మంత్రమనీ చెప్పే తత్వజ్ఞాలు వీటిని మం'త్రరక్షాకవచంగా వ్యాఖ్యానిస్తారు. 


వ. గరుడండును దల్లిదీవనలు గైకొని గమనోన్ముఖుం డై 'యమృతంబు దెచ్చునపుడు లావు గలుగవలయు, నా 


కాహారంబు ప్రసాదింపు' మనిన వినత యి ట్లనియె. 57 


ప్రతిపదార్థం: గరుడండును; తల్లి; దీవనలు= ఆశీస్సులు; కైకొని= (గ్రహించి; గమన+ఉన్ముఖుండు+ఐ= వెళ్ళటానికి సిద్దు 
డై; అమృతంబు; తెచ్చునపుడు; లావు= బలం; కలుగవలయున్‌; నాకున్‌ ఆహారంబు= తినే పదార్థం; ప్రసాదింపుము= 
అను(గ్రహించుము; అనినన్‌; వినత; ఇట్టు+ అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్సర్యం: గరుడుడు తల్లి అయిన వినతయొక్క దీవెనలు పొంది వెళ్ళటానికి సిద్దమై, “అమృతం తెచ్చే సమయంలో 
తగినబలం కలిగి ఉండాలి; నాకు ఆహారం అనుగ్రహించు” మని తల్లితో పలుకగా ఆమె ఇట్లా అన్నది. 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విషనిధికుక్షి నసంఖ్యము । నిషాదగణ ముండి ధారుణీప్రజకు( గడున్‌ 

విషమమును జేయు, దాని ని । మిషమున భక్షించి చను మమిత్రవిఘాతీ! 58 
ప్రతిపదార్థం: అమిత్రవిఘాతీ= శత్రువులను సంహరించేవాడా! విషనిధి, కుక్షిన్‌= సముద్రంయొక్క గర్భాన; అసంఖ్యము= 
లెక్కలేని; నిషాదగణము= బోయవాళ్ళసముదాయం; ఉండి; ధారుణీ, ప్రజకున్‌= భూమిలోని జనులకు; కడున్‌= మిక్కిలి; 


విషమమును= కష్టాన్ని; చేయున్‌; దానిన్‌= ఆ నిషాదగణాన్ని; నిమిషమునన్‌= కనురెప్పపాటుకాలంలో (తక్కువకాలంలో) 
భక్షించి= తిని; చనుము= వెళ్ళుము. 


తాత్పర్యం: ఓ శత్రువులను సంహరించే గరుడుడా! సము(ద్రగర్భాన లెక్కింపరాని బోయవాళ్ళసముదాయం ఉన్నది; 
భూమిలోని (ప్రజలకు క్లేశం కలిగిస్తున్నది; ఆనిషాదగణాన్ని నిమిషకాలంలో తిని వెళ్ళుము. 


వ. “భక్షణవిషయంబున బ్రాహ్మణునిం బరిహరించునది' యనిన గరుడండు “నాకు బ్రాహ్మణు నెటుంగు 
తెటింగెటింగింపు' మనిన వినత యి ట్లనియె. 59 


ప్రతిపదార్థం: భక్షణవిషయంబునన్‌= తినే సందర్భంలో; బ్రాహ్మణునిన్‌; పరిహరించునది= విడవాలి; అనినన్‌; గరుడండు; 
నాకున్‌; (బ్రాహ్మణున్‌; ఎజుంగు, తెణంగు= తెలిసికొనే విధం; ఎజింగింపుము= తెలుపుము. 


తాత్పర్యం: తినే సందర్భంలో బ్రాహ్మణుడిని విడిచిపెట్టుము. (తినకుము) అని వినత పలుకగా గరుడుడు 
(బ్రాహ్మణు డెవరో తెలిసికొనేవిధం తెల్పు మని అడుగగా వినత ఇట్టా చెప్పింది. 


క. రయమున మ్రింగుడు గాలము । క్రియ నెవ్వండు కంఠబిలముక్రిందికి. జన క 
గ్నియపోలె నేర్చుచుండును । భయరహితా! వాని నెటు(గు బ్రాహ్మణు గాంగన్‌. 60 


ప్రతిపదార్థం: రయమునన్‌= వేగంతో; (మింగుడున్‌= మింగిన అనంతరం; గాలము(క్రియన్‌= చేపనుపట్టే గాలంవలె; ఎవ్వండు; 
కంఠ, బిలము (క్రిందికిన్‌= కంఠరంధ్రం(క్రిందికి; చనక= వెళ్ళక; అగ్ని+అ+పోలెన్‌= అన్నివిధంగా; ఏర్చుచుండును= కాలుస్తుంటాడో; 
భయరహితా= భయంలేనివాడా!; వానిన్‌= అట్టివాడిని; బ్రాహ్మణున్‌, కాంగన్‌= (బ్రాహ్మణు డయినట్టుగా; ఎజుంగు= తెలిసికో! 


తాత్సర్యం: భయం లేని ఓ గరుత్మంతుడా! వేగంగా మింగేటప్పుడు చేపలను పట్టే గాలమనే సాధనంవలె ఎవడు 
కంఠరం(ధ్రంక్రిందికి పోకుండ అగ్నివలె కాలుస్తుంటాడో అట్టివాడిని బ్రాహ్మణుడిగా తెలిసికొమ్ము. 


విశేషం: అలం: ఉపమ 


తే.  కోపితుం డైన విప్రండు ఘఫోరశస్త్ర । మగు, మహావిష మగు, నగ్ని యగు; నతండ 
యర్షితుం డైన జనులకు నభిమతార్థ । సిద్దికరు( డగు, గురుండగు6 జేయు. బ్రీతి. 61 
ప్రతిపదార్థం: విప్రండు= బ్రాహ్మణుడు; కోపితుండు+ఐనన్‌= కోపం కల్గింపబడినవా డయితే; ఘోర, శస్తము+అగున్‌= 


భయంకరమైన ఆయుధ మవుతాడు; మహత్‌, విషము+అగున్‌= గొప్పవిష మవుతాడు; అగ్ని, అగున్‌; అతండు+అ= ఆ 
బ్రాహ్మణుడే; అర్చితుండు+ఐనన్‌= సేవింపబడినవా డయితే; జనులకున్‌= (ప్రజలకు; అభిమత+అర్హ, సిద్ది, కరుండు+అగున్‌= 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 135 


కోరబడిన ప్రయోజనం యొక్క సిద్ధిని కలిగించేవా డవుతాడు; గురుండు+అగున్‌= ఉపదేశకు డవుతాడు; ట్రీతిన్‌+చేయున్‌= 
ఇష్టం కలిగిస్తాడు. 


తాత్పర్యం: బ్రాహ్మణుడు కోపింపచేయబడితే భయంకర మయిన ఆయుధ మవుతాడు, గొప్పవిష మవుతాడు, 
అగ్నీ అవుతాడు; ఆబ్రాహ్మణుడే సేవింపబడితే ప్రజలకు కోరబడిన ప్రయోజనంయొక్క సిద్ధిని కలిగించేవా డవుతాడు, 
ఆచార్యు డవుతాడు. ఇష్ట మొనరిస్తాడు. 


వ. అని బ్రాహ్మణస్వరూపంబు( జెప్పిన నెటింగి, వినతకు మొక్కి వీడ్కొని, గరుడం డతిత్వరితగతిం బఅచి, 
సముద్రోదరంబున నున్న నిషాదు లనేక శతనహస్రనంఖ్యలవారిం బాతాళవివరంబునుంబోని 
తనకంఠబిలంబు. దెజిచి యందటి నొక్కపెట్ట మింగిన, నం దొక్కవిప్రుం డుండి కుత్తుకకు డిగక నిప్పనుంబోలె 
నేర్చ్షుచున్న నెటింగి, 'నాకంఠబిలంబున విప్రుం డున్నవాందేని వెలువడి వచ్చునది” యనిన గరుడని క వ్విప్రుం 
డి ట్లనియె. 62 

ప్రతిపదార్థం: అని; బ్రాహ్మణ, స్వరూపంబున్‌= (బ్రాహ్మణుడియొక్క స్వరూపాన్ని (లక్షణాన్ని); చెప్పినన్‌= చెప్పగా; ఎజింగి; 
వినతకున్‌; (మొక్కి= నమస్కరించి; వీడ్కొని= సెలవుపుచ్చుకొని; గరుడండు; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగం గల 
గమనంతో; పఅచి= పరుగెత్తి (ఎగిరి); సముద్ర+ఉదరంబునన్‌= సముద్రంయొక్క గర్భంలో; ఉన్న; అనేక, శత, సహస్ర, 
సంఖ్యల, వారిన్‌= పెక్కువందల వేల సంఖ్యలలో ఉన్న వారిని; నిషాదులన్‌= బోయలను; పాతాళవివరంబునున్‌, పోని= 
పాతాళలోకంయొక్క రం(ధ్రంవంటి; తన, కంఠ, బిలంబున్‌= తన కంఠంయొక్క రంధ్రాన్ని తెజుచి; ఒక్కపెట్టన్‌= ఒక్కమారుగా; 
మైంగినన్‌= (మ్రింగగా; అందున్‌= ఆకంఠబిలంలో; ఎణీంగి= తెలిసి; విప్రండు= ఒక్క (బ్రాహ్మణుడు, ఉండి; కుత్తుకకున్‌, 
డిగక= కంఠంలోనికి దిగక; నిప్పునున్‌, పోలెన్‌= నిప్పువలె; ఏర్చుచున్‌+ఉన్నన్‌= కాలుస్తూ ఉండగా; నా కంఠబిలంబునన్‌= 
నా కంఠంయొక్క రంధ్రంలో; విప్రుండు= బ్రాహ్మణుడు; ఉన్నవాండ+ఏని= ఉన్నవా డయితే; వెలువడి వచ్చునది= బయటికి 
రావాలి; అనినన్‌= అనగా; గరుడనికిన్‌= గరుత్మంతుడితో; ఆ+ విప్రుండు= ఆ(బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని వినత (బ్రాహ్మణుడిలక్షణాన్ని చెప్పగా తెలిసికొని గరుడుడు వినతకు నమస్కరించి, ఆమెకడ 
సెలవు పుచ్చుకొని, మిక్కిలి వేగం గల గమనంతో ఎగిరి(పరుగెత్తి సము(ద్రగర్భాన ఉండే పెక్కువేలసంఖ్య కల 
బోయలను పాతాళరం(ధంవంటి తనకంఠరంధ్రం తెరిచి ఆనిషాదులనందరిని ఒకేమారు (మింగగా, ఆనిషాదులలో 
ఒక (బ్రాహ్మణుడు ఉండి, గొంతుకలోనికి దిగక అగ్నివలె కాలుస్తుండగా తల్లి చెప్పిన లక్షణాన్నిబట్టి బ్రాహ్మణుడు 
కంఠంలో ఉన్నా డని తెలిసికొని, 'నాకంఠరంధ్రంలో ఎవడైనా బ్రాహ్మణుడు ఉంటే, బయటికి రావా” లని పలుకగా 
ఆబ్రాహ్మణుడు గరుడుడితో ఇట్టా పలికాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ.  'విఫ్రుండ నున్నవా(డ, నపవిత్రనిషాది మదీయభార్య, కీ 
ర్తిప్రియ! దీని బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు?” నావుడున్‌ 
“విప్రుల బొంది యున్న యపవిత్రులు6 బూజ్యులు గారె; కావునన్‌ 
విప్రకులుండ! వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్‌.' 63 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కీర్తిప్రియ!= కీర్తిపట్ల ఆసక్తి కలవాడా! గరుత్మంతుడా!; విప్రుడన్‌= బ్రాహ్మణుడను; ఉన్నవా(డన్‌; అపవిత్ర= 
పరిశుద్దురాలు కానిది; నిషాది= బోయవనిత; మదీయ, భార్య= నాభార్య; దీనిన్‌= ఈబోయతను; పెట్టి=విడిచి; చనుదెంచుట= 
రావటం; నాకున్‌; ధర్మువు+ఎ= ధర్మమా! (ధర్మంకాదని భావం); నావుడున్‌= అనగావిని; విప్రకులుండ= (బ్రాహ్మణకులుడా!; 
విఫ్రులన్‌= బ్రాహ్మణులను; పొంది, ఉన్న= చెంది ఉండే (చెట్టపట్టి ఉండే); అపవిత్రులున్‌= అపరిశుద్దులుకూడ; పూజ్యులు 
కారె= పూజింపదగినవారు కారా! (అవుతారు); కావునన్‌= ఆకారణంవలన; నీవును= నీనిషాదియున్‌= నీబోయభార్యయు; 
వేగము+అ= శీఘ్రంగా; వెల్ప్వడుము= బయటకు రమ్ము; ఇచట 'నిషాదియు” అనేశబ్దం సహార్థంలో వాడబడింది. నిషాదియున్‌ 
అంటే నిషాదితోడ అని అర్థం. 


తాత్పర్యం: 'కీర్తిపట్ల ఆసక్తిగల ఓగరుత్మంతుడా! బ్రాహ్మణుడిని ఉన్నాను, నాభార్య అపరిశుద్దురా లయిన బోయవనిత; 

దీన్ని విడిచి రావటం నాకు ధర్మమా?" అనగా గరుడడు “బ్రాహ్మణులను పొంది ఉండే అపరిశుద్దులుకూడ 

పూజింపదగినవారు కారా? కావున ఓ బ్రాహ్మణ కులానికి చెందినవాడా! నీవు నీనిషాదిభార్యతో వెంటనే బయటకు 

రము ఖీ 

వ. అనిన నాగరుడని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీసహితుం డై వెలువడి వచ్చి, గరుడని దీవించి, 
యథేచ్చం జనియె; గరుడండును గగనపథంబునం బటిచి, కశ్యపుం గని నమస్కరించి, 'యస్మజ్జననీ 
దాస్యనిరాసార్థం బురగుల కమృతంబు( దేర నరిగెద, నిషాదఖాదనంబున నా(కలి వోవకున్నయది, నా 
కాహారంబు ప్రసాదింపు' మనిన కొడుకుకడంకకు మెచ్చి కశ్యపప్రజాపతి యి ట్లనియె. 64 


ప్రతిపదార్థం: అనినన్‌= గరుడుడు అట్టా పలుకగా; ఆ, గరుడని; అనుగ్రహంబునన్‌= ఆ గరుడని దయచేత; బ్రాహ్మణుండు; 
నిషాదీసహితుండై=బోయజాతి పత్నితో వెలువడి, వచ్చి= బయటకు వచ్చి; గరుడనిన్‌; దీవించి= ఆశీర్వదించి; యథా+ఇచ్చన్‌= 
ఇచ్చవచ్చినట్టు; చనియెన్‌= వెళ్ళాడు; గరుడండును; గగనపథంబునన్‌= ఆకాశమార్గాన; పజచి= ఎగిరి; కశ్యపున్‌= తండ్రి 
అయిన కశ్యపుని; కని= చూచి; నమస్కరించి= (మొక్కి; అస్మత్‌, జననీ, దాస్య, నిరాస+అర్థంబు= మాతల్లియొక్క 
బానిసతనాన్ని పోగొట్టటానికి; ఉరగులకున్‌= పాములకు; అమృతంబు; తేరన్‌= తేవటానికి; అరిగెదన్‌= వెళ్ళుతున్నాను; నిషాద, 
ఖాదనంబునన్‌= నిషాదులను తినటంచేత; ఆకలి; పోవక+ఉన్న+అది= తొలగకుండా ఉన్నది; నాకున్‌; ఆహారంబు= తినేపదార్థం; 
ప్రసాదింపుము= అను(గ్రహించుము; అనినన్‌; కొడుకు, కడంకకున్‌= కొడు కయిన గరుడుని పూనికకు; మెచ్చి; కశ్యపప్రజాపతి= 
కశ్యప(బ్రహ్మ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: అని గరుడడు పలుకగా, అతనిదయవలన (బ్రాహ్మణుడు తన నిషాదభార్యతో కూడి కంఠంనుండి 
బయటకు వచ్చి గరుడుని ఆశీర్వదించి, తన ఇచ్చవచ్చినట్టు వెళ్ళాడు. గరుడడును ఆకాశమార్గాన ఎగిరి తండ్రి 
అయిన కశ్యపుడిని చూచి మొక్కి 'నాతల్లి దాస్యాన్ని తొలగించే నిమిత్తం పాములకు అమృతం తేవటానికి 
వెళ్ళుతున్నాను. బోయలను తినటంచేత నాఆకలి తీరలేదు. నాకు మరే దైనా ఆహారం అను(గ్రహించండి” అని 
పలుకగా అతని (కుమారుని) పూనికకు మెచ్చి కశ్యపబ్రహ్మ ఇట్టా అన్నాడు. 


గజకచ్చపముల వృత్తాంతము (సం. 1-25-10) 


క. అనలనిభుండు విభావసు€ । దను విప్రుడు నియమవంతు. డర్జాధ్యుం దై 
తనరి సుఖ మున్న, నాతని | యనుజన్ముండు సుప్రతీకు. డనువా( డతనిన్‌. 65 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 137 


ప్రతిపదార్థం: అనల, నిభుండు= అగ్నితో సమాను డయిన; విభావసుండు+అను, విప్రుండు= విభావసు డనే పేరుకల 
(బ్రాహ్మణుడు; నియమవంతుండు= నియమం కలవాడు; అర్హ+ఆఢ్యుండు+ఐ= ధన సంపన్ను డయి; తనరి= ఒప్పి; 
సుఖము+ఉన్నన్‌= సుఖంతో ఉండగా; (ఇట ప్రథమ, తృతీయార్థంలో వాడబడింది); అతని+అనుజన్ముండు= అతని తమ్ముడు; 
సుప్రతీకుండు+అనువాండు= సుప్రతీకు డనే పేరు కలవాడు; అతనిన్‌= అన్న అయిన విభావసుడిని. 


తాత్సర్యం: అగ్నితో సమానుడు, నియమాల ననుసరించేవాడు అయిన విభావసు డనే బ్రాహ్మణుడు, ధనసంపన్ను 
డై ఒప్పి సుఖంతో ఉండగా అతని తమ్ము డయిన సుప్రతీకు డనే పేరుకలవాడు అతని అన్న విభావసునితో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క 'మనపితృవర్గము వడసిన | ధనము విభాగించి యిమ్ము ధర్మ్శస్థితి నా 
0 
కని యడుగంబోయిన య | య్యనుజునకు విభావసుం డహంకారమునన్‌. 66 
ప్రతిపదార్థం: మన, పితృవర్గము= మనతల్లిదండ్రుల, తాతముత్తాతల సమూహం; పడసిన= పొందిన; ధనమున్‌= సంపదను; 


విభాగించి= పాలుపంచి (విభజించి); నాకున్‌; ధర్మస్టితిన్‌= ధర్మం (ప్రకారంగా; ఇమ్ము; అని, అడుగన్‌, పోయిన= అని 
అడగటానికి వెళ్లిన; ఆ, అనుజునకున్‌= ఆ తమ్ము డయిన సుప్రతీకునికి; విభావసుండు; అహంకారమునన్‌= గర్వంతో. 


తాత్సర్యం: 'మన తండ్రితాతలు పొందిన సంపదను ధర్మప్రకారంగా పాలు పంచి నా కి” మ్మని అడగటానికి 
వెళ్ళిన తమ్ము డయిన సుప్రతీకుడికి విభావసుడు గర్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క్ర తా నలిగి యిచ్చె శాపం । “బేనుంగ వై యుండు' మని, సహింపక వాండున్‌ 
మానుగ. 'గూర్మమ వగు” మని । వానికి. బ్రతిశాప మిచ్చె వసులోభమునన్‌. 67 


ప్రతిపదార్థం: తాను= ఆవిభావసుడు; అలిగి= కోపించి; ఏను(గవు+ఐ, ఉండుము+అని= ఏనుగవుగా ఉండుమని; 
శాపంబు+ఇచ్చెన్‌= శాపమిచ్చాడు; సహింపక= ఆశాపానికి ఓర్వక; వాండున్‌= తమ్ము డయిన సుప్రతీకుడును; మానుగన్‌= 
ఒప్పుగా; కూర్మమవు+అగుము+అని= తాబేలువు కమ్ము అని; వానికిన్‌= అన్న అయిన విభావసుడికి; వసులోభమునన్‌= 
సంపదపైనిఆశచేత; (ప్రతిశాపము+ఇచ్చెన్‌= ఎదురుశాపం ఇచ్చాడు. 


తాత్పర్యం: అన్న అయిన విభావసుడు 'ఏనుగవు కమ్ము” అని తమ్ముడిని శపిస్తే ఆశాపానికి సహించక, తమ్ము 

డయిన సుప్రతీకుడు సంపదపై గల మక్కువతో 'తాబేలువు కమ్ము' అని అన్నను శపించాడు. 

వ. 'ఇట్లన్నయుం దమ్ముండును నన్యోన్యశాపంబులం జేసి యోజనత్రయోత్సేధంబు గలిగి దశయోజనవృత్తం 
బైన కూర్మంబును, షడ్యోజనోత్సేధంబు గలిగి ద్వాదశ యోజన విస్తృతం బైన గజంబును నై సరోవర 
విపినంబుల నుండి యర్జనిమిత్తం బైన పూర్వవైరంబున( దమలో నిత్యంబు నొండొంటితోడం బెనంగి 
పోరుచుండు; నవి నీకాహారంబు సు; మృరుగుము, కార్యసిద్ది యయ్యెడు' మనిన గరుడండును 
మనోవేగంబునం బజచి యారెంటినిం గాంచి. 68 


ప్రతిపదార్థం: ఇట్లు అన్నయున్‌, తమ్ముండునున్‌; అన్యోన్య, శాపంబులన్‌, చేసి= ఒండొరుల కిచ్చుకొన్న శాపాలచేత; 
యోజన, (తయ+ఉత్సేధంబు, కలిగి= మూడు యోజనాల పొడవు (3౫8= 24మైళ్ళు) గలిగి; దశ, యోజన, వృత్తంబు+ఐన= 


138 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పదియోజనాల (ఆమడల) చుట్టుకొలత గలిగిన; కూర్మంబును= తాబేలును; షట్‌, యోజన+ఉత్సేధంబు, కలిగి= ఆరుయోజనాల 
పొడవు గలిగి; ద్వాదశ, యోజన, విసృతంబు+ఐన= పన్నెండు యోజనాల వ్యాప్తి (వెడల్పు) గలిగిన; గజంబునున్‌+ఐ= 
ఏనుగును అయి; సరోవరవిపినంబులన్‌= (క్రమంగా చెరువులోను, అడవిలోను; ఉండి= నివసించి; అర్థ, నిమిత్తంబు+ఐన= 
సంపదకారణంగా ఏర్పడిన; పూర్వ, వైరంబునన్‌= పూర్వజన్మలోని పగతో; నిత్యంబున్‌= ఎల్లప్పుడును; తమలోన్‌= తమలోతాము; 
ఒండు+ఒంటితోడన్‌= ఒకటి ఇంకొకదానితో; పెనంగి= కలయబడి;పోరుచుండున్‌= పోట్లాడుతుంటాయి. అవి=ఆతాబేలును, 
ఏనుగును; నీకున్‌; ఆహారంబు, చుమ్ము= తినదగినపదార్థాలు సుమా!; అరుగుము= వెళ్ళుము; కార్యసిద్ది= పని నెరవేరటం; 
అయ్యెడున్‌+అనినన్‌= అవుతుందని చెప్పగా; (ఆశీర్వచనాన ఎడు చివరి ద్రుతానికి 'మికారం ఆదేశ మయింది); గరుడండును, 
మనస్‌+వేగంబునన్‌= మనస్సుయొక్క వేగంవంటి వేగంతో; పఅచి= పరుగెత్తి (ఎగిరి; ఆ, రెంటినిన్‌= ఆ తాబేటిని, 
ఏనుగును; కాంచి= చూచి. 


తాత్సర్యం: “ఈవిధంగా అన్నదమ్ములిద్దరు ఒండొరుల కిచ్చుకొన్న శాపాలచేత, మూడామడల పొడవు, పది 
ఆమడల పరిధి కల తాబేలును, ఆరామడలపొడవు, పం(డైండామడల వెడల్పు గల ఏనుగును అయి (క్రమంగా 
(తాబేలు) చెరువులోను (ఏనుగు) అడవిలోను ఉండి పూర్వజన్మంలోని విరోధంతో తమలో తాము ఎల్లప్పుడూ 
ఒండొంటితో కలియబడి పోరుతూఉంటాయి. ఆ తాబేలు, ఆ ఏనుగు నీకు తినదగిన ఆహారం సుమా! వెళ్ళుము. 
నీపని నెరవేరుగాక!' అని పలుకగా గరుడడు మనస్సుయొక్క వేగంవంటి వేగంతో ఎగిరి ఆ రెండింటిని చూచి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క చటిచి యొకచేతం గూర్మము। బెటిచేత గజంబు బట్టి పెనంచి ఖగేంద్రుం 
డిటికికొని గగనవీథిం | బబిచె వియచ్చరవిమానపంక్తులు దూలన్‌. 69 


ప్రతిపదార్థం: చజచి= ఆక్రమించి; కొట్టి; ఒక, చేతన్‌= ఒకచేత్తో; కూర్మమున్‌= తాబేటిని; పెజ, చేతన్‌= వేరొకచేత్తో 

గజంబున్‌= ఏనుగును; పట్టి= పట్టుకొని; పెనంచి= చుట్టుకొనేట్టుచేసి; ఖగ+ఇం[ద్రుండు= పక్షి శ్రేష్టు డయిన గరుత్మంతుడు; 
యు న్‌. న్‌. ర్‌ య 

ఇటికికొని అణగేటట్టు అదిమి; గగనవీథిన్‌= ఆకాశమార్గంలో; వియత్‌+చర, విమాన, పంక్తులు= ఆకాశంలో సంచరించే 

దేవతలయొక్క విమానాల వరుసలు; తూలన్‌= సంచలించేట్టుగా; పజచెన్‌= ఎగిరాడు. 


తాత్సర్యం: గరుత్మంతుడు పక్షి అవటంవల్ల రెక్కలతో ఏనుగును, తాబేటిని ఆక్రమించి ఒకచేత్తో (పాదంతో) 
తాబేటిని, వేరొకదానితో ఏనుగును పెనవేసి నొక్కి పట్టుకొని, ఆకాశంలో సంచరించే దేవతల విమానాల వరుసలు 
సంచలించేటట్లు ఎగిరాడు. 


క. కనకవ్రతతీవితతుల(। బెనంగిన సురభూరుహములఈ బెద్దయు బెడంగై 
తనరిన యలంబతీర్దం । బున కరిగె నగంబు లొక్కమొగి గ్రక్కదలన్‌. 70 


ప్రతిపదార్థం: కనక, వ్రతతీ, వితతులన్‌= సంపంగితీగల సమూహాలతో; పెన(గిన= అల్లుకొని ఉండే; సుర, భూరుహములన్‌= 
దేవతా (కల్ప) వృక్షాలతో; పెద్దయున్‌= అధికంగా; బెడంగు+ఐ= మనోహరమై; తనరిన= (ప్రకాశించిన; అలంబ తీర్ణంబునకున్‌ 
= అలంబ మనే పేరున్న తీర్చానికి; నగంబులు= కొండలు; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; క్రక్కదలన్‌= (కదలగా, కదలగా) 
మిక్కిలి కదులుతుండగా; అరిగెన్‌= వెళ్ళినాడు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 139 


తాత్పర్యం: సంపంగితీగలసమూహంతో అల్లుకొని ఉన్న దేవతావృక్షాలతో ఎక్కువగా మనోహర మై (ప్రకాశిస్తున్న 
అలంబం అనే పేరున్న తీర్జానికి కొండలు మిక్కిలి కంపిస్తూ ఉండగా వెళ్లాడు. 


వ. అందు రోహిణంబను పాదపోత్తమంబు గరుడనిం గని సంభావించి 'శతయోజనాయతంబైనమదీయ 

శాఖపై నుండి యిగ్గజకచ్చపంబుల భక్షించి పొ” మ్మనిన గరుడండు 'నట్ల చేయుదు” నని యమ్మహాశాఖపై 

నూ(ద సమకట్టి, యందు. 71 
ప్రతిపదార్థం: అందున్‌= ఆపర్వతంలో; రోహిణంబు+అను= రోహిణమనే పేరున్న; పాదప+ఉత్తమంబు= వృక్ష (శ్రేష్టం 
(పెద్దచెట్టు); గరుడనిన్‌= గరుత్మంతుడిని; కని= చూచి; సంభావించి= ఆదరించి (గౌరవించి; శత, యోజన+ఆయతంబు+ఐన= 
వందయోజనాల పొడవు ఉండే; మదీయ శాఖపైన్‌= నాకొమ్మపై; ఉండి= కూర్చుండి; ఈ, గజ, కచ్చపంబులన్‌= ఈఏనుగును, 
తాబేటిని; భక్షించి, పొమ్ము= తిని వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; గరుడండును= గరుత్మంతుడును; అట్టు+అ 
చేయుదున్‌, అని= ఆవిధంగానే చేస్తానని; ఆ, మహత్‌, శాఖపైన్‌= ఆ గొప్ప చెట్టుకొమ్మపై; ఊందన్‌, సమకట్టి= ఆధారంగా 
చేసికొని నిలబడటానికి నిశ్చయించి; అందున్‌= ఆ కొమ్మపై. 


తాత్సర్యం: ఆ పర్వతంలో రోహిణము అనే వృక్షశ్రేష్టం గరుడుని చూచి గౌరవించి, 'వందామడల పొడవు గల 
నాకొమ్మపై నిల్చి ఈ ఏనుగును, తాబేటిని తిని వెళ్ళు. మని పలుకగా గరుడుడు అట్టె చేస్తా నని ఆపెద్ద కొమ్మపై 
నిలబడటానికి పూని ఆ కొమ్మపై (తరువాతి పద్యంతో అన్వయం.) 


క పాదంబులు పెట్టుడు ద | త్పాదపఘనశాఖ విటి(గి బల్లన నుచ్చె 
ర్నాదమున దిక్కు లద్రువ(గ । భేదిల్లై విహాంగతతులు భీతిం బటివన్‌. 72 
ప్రతిపదార్థం: పాదంబులు= కాళ్ళు; పెట్టుడున్‌= మోపినవెంటనే; తద్‌, పాదపఘన, శాఖ= ఆరోహిణ మనే చెట్టుయొక్క గొప్ప 


కొమ్మ; విజింగి; బల్లనన్‌= బల్బు మనేట్టుగా; ఉచ్చె, నాదమునన్‌= పెద్దధ్వనితో; దిక్కులు; అద్రువంగన్‌= కంపించగా; 
se ౧ ౧ లేస్తే అ 
విహంగతతులు= పక్షుల సమూహాలు; భీతిన్‌= భయంతో; పణవన్‌= పరుగెత్తగా, (ఎగురగా); భేదిల్లైన్‌= విరిగింది. 


తాత్సర్యం: ఆగరుత్ముంతుడు పాదాలు మోపగానే ఆ రోహిణ మనే వృక్షంయొక్క గొప్పకొమ్మ ఫెళ్ళుమనేటట్టుగా 
పెద్దధ్వనితో విరిగి, దిక్కులు కంపించగా, పక్షులసమూహాలు భయంతో ఎగిరిపోగా విరిగిపోయింది. 


వ. అమ్మహాశాఖ నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబులు తమ కాహారంబుగా€ దపంబు సేయుచున్న 
వాలఖిల్యమహామునిగణంబులం జూచి, యిది భూమిపయింబడిన నిమ్మునులకు బాధయగు నని దానిం 
గఅచికొని, గజకచ్చపంబులం గరంబుల నిథికికొని, గరుడండు గగనంబునం బటిచి, తనకు నూ(ద నిమ్మగు 
ప్రదేశం బెందునుం గానక గంధమాదనంబునకుం జని, యందు€ దపంబు సేయుచున్న కశ్యపుం గనుంగొని 
మొక్కిన. 73 

ప్రతిపదార్థం: ఆ+మహత్‌, శాఖన్‌= ఆగొప్పకొమ్మను: అవలంబించి= పట్టుకొని; తల, |క్రిందు+ఐ= తల(క్రిందిభాగాన 


ఉండేటట్లుగా; ఆదిత్య, కిరణంబులు= సూర్యుని యొక్క కిరణాలు; తమకున్‌, ఆహారంబు, కాన్‌= భుబించేపదార్థం కాగా; 
తపంబు, చేయుచున్న, వాలఖిల్య, మహత్‌, ముని, గణంబులన్‌= వాలఖిల్యు లనే పేరున్న గొప్పమునులసమూహాలను; చూచి; 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఇది= ఈవిరిగిన కొమ్మ; భూమి, పయిన్‌, పడినన్‌= భూమిమీద పడితే; -ఈ+మునులకున్‌= తలక్రిందుగా వ్రేలాడుతూ 
తపస్సు చేస్తున్న ఈ మునులకు; బాధ+అగున్‌+అని; దానిన్‌= ఆవిరిగినకొమ్మను; కబుచి కొని= నోటితో పట్టుకొని; గజ, 
కచ్చపంబులన్‌= ఏనుగును, తాబేటిని; కరంబులన్‌= చేతులలో; ఇటికికొని= అడగునట్టుచేసి, అదిమిపట్టుకొని; గరుడండు; 
గగనంబునన్‌= ఆకాశంలో; పజచి= ఎగురుతూ వెళ్ళి, తనకున్‌, ఊందన్‌= నిలవటానికి; ఇమ్ము+అగు, (ప్రదేశంబు= 
తగినచోటును; ఎందునున్‌, కానక= ఎక్కడను చూడక; గంధమాదనంబునకున్‌= గంధమాదన మనే పర్వతానికి; చని= వెళ్ళి; 
అందున్‌= ఆపర్వతంలో; తపంబు+చేయుచున్న; కళ్యపున్‌= తండ్రి అయిన కళ్యపుడిని; కనుంగొని= చూచి; (మొక్కినన్‌= 
నమస్కరించగా. 


తాత్సర్యం: ఆగొప్పకొమ్మను పట్టుకొని తలక్రిందుగా ఉండి సూర్యుడి కిరణాలే తమకు భోజనంగా తపస్సు 
చేస్తున్న వాలఖిల్యు లనే గొప్ప మునుల సమూహాన్ని చూచి ఈ కొమ్మ భూమిపై పడితే “ఈమునులకు బాధ 
కలుగుతుం' దని ఆ కొమ్మను నోటితో కరచుకొని ఏనుగును, తాబేటిని చేతులలో అదిమిపట్టుకొని గరుడడు 
ఆకాశంలోనికి ఎగిరి తనకు నిలవటానికి వీలయినచోటు ఎచ్చటా కానలేక గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ 
తపస్సు చేస్తున్న తండ్రి అయిన కశ్యపుడిని చూచి నమస్కరించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. కనకమహీధరప్రతిమకాయు, మహాజవనిర్దితప్రభం 
జను, నవిచింత్య భూరిబలసత్త్వసమన్వితు, దీప్తహవ్యవా 
హనసము, వైనతేయునింద దాస్యగతద్రుమశాఖ నున్న య 
త్యనఘుల వాలఖిల్యులను, నమ్మునినాథుండు చూచి నెమ్మితోన్‌. 74 


ప్రతిపదార్థం: కనక, మహీధర, ప్రతిమ, కాయున్‌= బంగారుకొండ అయిన మేరు పర్వతంతో సమాన మైన శరీరం కలవాడిని; 
మహత్‌, జవ, నిర్జిత, ప్రభంజనున్‌= గొప్పవేగంచేత జయింపబడిన వాయువు కల; అవిచింత్య, భూరి, బల, సత్య సమన్వితున్‌= 
ఊహింపరాని గొప్పబలంతో, శక్తితో కూడిన వాడిని; దీప్త హవ్యవాహన, సమున్‌= వెలుగుతున్న అగ్నితో సమాను డయిన 
వాడిని; వైనతేయునిన్‌= వినత యొక్క కుమారు డయిన గరుత్మంతుడిని; తద్‌, ఆస్య, గత, (ద్రుమ, శాఖన్‌= ఆ 
గరుత్మంతుడియొక్క నోటిలో ఉండే చెట్టుకొమ్మకు; ఉన్న; అతి+అనఘులన్‌= ఎట్టిపాపం లేనివారిని; మిక్కిలి గొప్పవారిని; 
వాలఖిల్యులనున్‌= వాలఖిల్యు లనే పేరున్న మునులను; ఆ+ముని, నాథుడు= ఆమునులకు నాయకు డయిన కశ్యపుడు; 
నెమ్మితోన్‌= దయతో; చూచి. 


తాత్సర్యం: మేరుపర్వతంతో సమాన మయిన శరీరం గల వాడిని, తనకు గలగొప్పవేగంతో జయింపబడిన 
వాయువు గలవాడిని, ఊహింపరాని గొప్పబలంతోను, శక్తితోను కూడినవాడిని, వెలుగుతున్న అగ్నితో సమానుడైనవాడిని, 
వినతాకుమారు డయిన గరుత్మంతుని, అతనినోటిలో ఉన్న చెట్టుకొమ్మకు వేలాడుతున్న పాపరహితు లైన వాలఖిల్యు 
లనే పేరున్న మునులను కశ్యపుడు దయతో చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


వ. “ఇగ్గరుడండు భువనహితమహారంభుండు బలసమన్వితుండు, మీకు బాధయగునని యిత్తరుశాఖ 
విడువనేరకున్న వాండు; వీనిం గరుణించి మీరొండుకడ కరుగుం' డనిన వాలఖిల్యులు కశ్యపుప్రార్ధనం జేసి 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 141 


దాని విడిచి హిమవంతంబునకుం జనిరి; గరుడండును ముఖనిక్షిప్తశాఖాస్టలితవచనుం డగుచు. దండ్రి 
కిట్లనియె. 75 


ప్రతిపదార్థం: ఈ+గరుడండు= ఈ గరుత్మంతుడు; భువన, హిత, మహత్‌+ఆరంభుండు= లోకాలకు మేలు కలిగించే 
గొప్పప్రయత్నం కలవాడు; బలసమన్వితుండు= బలంతో కూడినవాడు; మీకున్‌= చెట్టుకొమ్మకు తల(క్రిందుగా (వేలాడుతూ 
తపస్సు చేసికొంటున్న మీకు; బాధ, అగును+అని; ఈ తరు, శాఖన్‌= ఈ చెట్టుకొమ్మను; విడువన్‌=, నేరక+ఉన్నవాండు= 
విడిచిపెట్ట లేక ఉన్నవాడు; వీనిన్‌= కొమ్మతోపాటు మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన ఈగరుత్మంతుడిని; కరుణించి= దయదలచి; 
మీరు+ఒండు, కడకున్‌= వేరొకచోటికి; అరుగుండు= వెళ్ళండి, అనినన్‌= అని చెప్పగా; వాలఖిల్యులు= వాలఖిల్యు లనే 
మునులు; కశ్యపు, ప్రార్థనన్‌ చేసి= కశ్యపునియొక్క కోరికచేత; దానిన్‌, విడిచి= ఆకొమ్మను విడిచి; హిమవంతంబునకున్‌= 
హిమవంత మనే పర్వతానికి; చనిరి= వెళ్ళారు; గరుడండును; ముఖ, నిక్షిప్త, శాఖా, స్థలిత, వచనుండు+అగుచున్‌= నోటిలో 
ఉంచుకొన్న కొమ్మవలన తొట్రుపాటుతో కూడిన మాటలు గలవా డవుతూ; తండ్రికిన్‌+ ఇట్టు+ అనియెన్‌= తండ్రి అయిన 
కళ్యపుడితో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: “ఈగరుత్మంతుడు లోకాలకు మేలుచేసే గొప్ప ప్రయత్నం కలవాడు. బలంతో కూడినవాడు. మీకు 
బాధకలుగుతుం దని నోటితో కరచుకొని ఉన్న ఈ చెట్టుకొమ్మను విడువజాలకున్నాడు. వీడిని అనుగ్రహించి మీరు 
ఇంకొకచోటికి వెళ్ళండి అని పలుకగా వాలఖిల్యమునులు కశ్యపుడివేడికోలుతో ఆకొమ్మను విడిచి హిమవత్సర్వతానికి 
వెళ్ళారు. గరుడడును ముఖంలో ఉంచబడిన కొమ్మచేత తొట్రుపాటుతో కూడిన వాక్యాలు కలవాడవుతూ తండ్రి 
అయిన కశ్యపుడితో ఇట్లా పలికాడు. 


క. ధరణీసురవిరహిత మగు । నరణ్యదేశంబు నాకు నానతియిం డి 
త్తరుశాఖ విడువవలయును । కరము నిరోధ మిది యనిన గశ్యపు( డనియెన్‌. 76 


ప్రతిపదార్థం: ధరణీసుర, విరహితము+అగు= (బ్రాహ్మణులు లేనిదైన; అరణ్యదేశంబు= అడవి (ప్రదేశాన్ని; నాకున్‌; ఆనతి+ఇండు= 
తెలియజేయండి (ఆజ్ఞాపించండి); ఈ, తరుశాఖన్‌= ఈ చెట్టుకొమ్మను; విడువన్‌వలయును; ఇది= ఈకొమ్మ; కరమున్‌= 
మిక్కిలి; నిరోధము= ఆటంకం; అనినన్‌= అని చెప్పగా; కశ్యపుండు+ అనియెన్‌= కశ్యపుడు చెప్పాడు. 


తాత్సర్యం: బ్రాహ్మణులు లేని అడవి ప్రాంతాన్ని నాకు తెలియజేయండి. ఈకొమ్మను అక్కడ విడిచిపెట్టాలి. ఇది 
నాకు మిక్కిలి ఆటంకం. అని చెప్పగా కశ్యపుడు ఇట్లా చెప్పాడు. 


క. హిమశైలకందరాభా | గముకడ నిష్పురుషనగము కల దచ్చో నీ 
ద్రుమశాఖ విడువు మది దా। నమానుష మగమ్య మీశ్వరాదుల కైనన్‌. 77 


ప్రతిపదార్థం: హిమ, శైల, కందరా, భాగము, కడన్‌= మంచుకొండయొక్క గుహయొక్క (ప్రాంతం దగ్గర; నిష్పురుషనగము= 
నిష్పురుష మనే కొండ; కలదు; అచ్చోన్‌= ఆకొండమీద; ఈ, (ద్రుమ, శాఖన్‌,= ఈచెట్టు కొమ్మను; విడువుము; అది, తాను= 
ఆకొండ; అమానుషము= మానవాతీతం (మనుష్యకృతంకానిది); ఈశ్వర+ఆదులకున్‌+ఐనన్‌= ఈశ్వరుడు మొదలయిన 
వారికికూడ; అగమ్యము= పొందరానిది; 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: హిమాలయంయొక్క గుహాప్రాంతంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది. అక్కడ ఈ చెట్టుకొమ్మను 
విడువుము. అది మానవాతీతం. ఈశ్వరుడు మొదలయిన వారికికూడ చొరరానిది. 


విశేషం: “'హిమశైలకందరాభాగముకడి - అన్నప్పుడు హిమవత్పర్వతగుహాసమీపంలో నిష్పురుష పర్వతం ఉన్నదని అర్థం 
వస్తున్నది. కాని, అక్కడ అది లేదు. అందువలన “'దేశవిరోధమనే దోషం ఏర్పడుతుందని కొందరు అంటారు. 
'హిమరుద్దకందరాభాగముకడి అని ఉండాలని భావిస్తారు. “తతో నిష్పురుషం శైలం - హిమసంరుద్దకందరం' అని మూలం. 


వ. అది యిచ్చటికి లక్షయోజనంబులు గల దరుగు' మనిన గరుడండును మనోవేగంబునం బజిచి యా 
నిష్పురుషనగంబునం దత్తరుశాఖ విడిచి హిమవంతంబుమీందికిం బోయి గజకచ్చపంబుల భక్షించి, 
మహాసత్త్వసంపన్నుం డై నాకలోకంబున కెగయ సమకట్టి పక్షవిక్షేపంబు. జేసిన. 78 


ప్రతిపదార్థం: అది= ఆకొండ; ఇచ్చటికిన్‌= ఈగంధమాదనపర్వ తానికి; లక్షయోజనంబులు, కలదు= లక్ష ఆమడలదూరం 
ఉన్నది; అరుగుము= వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; గరుడండును, మనస్‌+వేగంబునన్‌= మనస్సుయొక్క వేగంవంటి 
వేగంతో; పబిచి= పరుగెత్తి(ఎగిరి); ఆ, నిష్పురుషు నగంబునన్‌= ఆనిష్పురుష మనే కొండలో; తద్‌, తరు, శాఖన్‌= ఆ రోహిణి 
వృక్షం యొక్క కొమ్మను; విడిచి= వదలిపెట్టి; హిమవంతంబుమీందికిన్‌= హిమాలయపర్వతంపైకి; పోయి= వెళ్ళి; గజకచ్చపంబులన్‌= 
ఏనుగును, తాబేటిని; భక్షించి= తిని; మహత్‌, సత్తసంపన్నుండు+ఐ= గొప్పబలంతో కూడిన వాడయి; నాకలోకంబునకున్‌= 
స్వర్గలోకానికి; ఎగయన్‌= ఎగరటానికి; సమకట్టి= నిశ్చయించి, పూని; పక్ష, విక్షేపంబున్‌, చేసినన్‌= రెక్కలు విదల్బటం చేయగా. 


తాత్సర్యం: 'ఆకొండ ఈగంధమాదనపర్య్వ తానికి లక్షఆమడలదూరంలో ఉన్నది. వెళ్ళుము” అని తండ్రి పలుకగా 
గరుడడు మనోవేగంతో ఎగిరి ఆనిష్పురుషపర్వతంలో ఆచెట్టుకొమ్మను విడిచి హిమాచలంమీదికి పోయి ఏనుగును 
తాబేటిని తిని గొప్పబలంతోకూడినవాడై స్వర్గలోకానికి ఎగురబూని రెక్కలు విదిలించగా. 


గరుడం డనృుతహరణార్థం బెగయుట - (సం. 1-26-37) 


క. ఘనపక్షానిలచలితా | వనిరుహములవలన( దొర(గు వరపుష్పచయం 

బనిమిషజయార్థ మరిగెడు । వినతాసుతుమీ(ద( బుష్పవృష్టియ పోలెన్‌. 79 
ప్రతిపదార్థం: ఘన, పక్ష+అనిల, చలిత+అవని, రుహముల వలనన్‌= గొప్పవైన రెక్కలయొక్క గాలిచేత కదలినచెట్టనుండి; 
తొరంగు= జారిపడే; వర, పుష్ప, చయంబు= శ్రేష్టమైన పూలసముదాయం; అనిమిషు జయ+అర్థము= దేవతలను జయించటం 


కొరకు; అరిగెడు= వెళ్ళే; వినతా, సుతు, మీందన్‌= వినతకొడు కయిన గరుత్మంతుడిమీద; పుష్ప, వృష్టి+అ, పోలెన్‌= 
పూలవానవలె ఉండింది. 


తాత్పర్యం: గొప్ప వయిన రెక్కలనుండి పుట్టిన గాలివలన కదలిన చెట్లనుండి శ్రేష్టము లయిన పూలసమూహాలు 
దేవతలను జయించటానికి వెళ్ళేగరుత్మంతుడి పై పూలవానవలె ఒప్పాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష. పూలవానయేమో అన్నట్టు ఉండిం దని భావం. 


వ. ఇట్లమృతహరణార్థంబు గరుడండు గగనంబున కెగసిన, నట దేవలోకంబునందు. 80 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 143 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అమృత, హరణ+అర్థంబు= అమృతాన్ని తేవటానికి గరుడండు; గగనంబునకున్‌= 
ఆకాశానికి; ఎగసినన్‌= ఎగురగా; అట; దేవలోకంబునందున్‌= అచ్చట దేవతలలోకంలో. 


తాత్సర్యం: ఈ విధంగా అమృతాన్ని తేవటానికి గరుడడు ఆకాశంలోనికి ఎగురగా అక్కడ స్వర్గలోకంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


మాలిని. 
సురపతిసభ( జూడం జూడ నంగారవృష్టుల్‌ 
గురిసె6 గులిశధారల్‌ గుంఠితం బయ్యె, దిక్కుం 
జరమదము లడంగెన్‌, సర్వదిక్పాలకాంతః 
కరణములు భయోద్వేగంబునన్‌ సంచలించెన్‌. 81 


ప్రతిపదార్థం: సుర, పతి, సభన్‌= దేవతలరా జయిన ఇంద్రునిసభలో; చూడన్‌, చూడన్‌= చూడగాచూడగా; అంగార, వృష్టుల్‌= 
నిప్పుకణాలవర్గాలు; కురిసెన్‌= కురిశాయి; కులిశధారల్‌= వజ్రాయుధంయొక్క అంచులు; కుంఠితంబు+అయ్యెన్‌= 
మొక్కపోయాయి (బండబారాయి); దిక్‌, కుంజర, మదములు= దిక్కులలోని ఏనుగుల గర్వాలు; అడంగెన్‌= అణగారాయి; 
సర్వ, దిక్‌, పాలక+అంతః కరణములు= అన్ని దిక్కులయొక్క పాలకులయొక్క (అందరుదిక్సాలకుల) మనస్సులు; 
భయ+ఉద్వేగంబునన్‌= భయంయొక్క ఆవేశంతో; సంచలించెన్‌= కంపించాయి. 


తాత్సర్యం: చూస్తుండగానే దేవేంద్రునిసభలో నిప్తుకణాలవర్షాలు కురిశాయి. వజ్రాయుధంయొక్క అంచులు 
మొక్కపోయాయి. దిక్కులలోని ఏనుగులగర్వాలు అణగారాయి; దిక్సాలకులమనస్సులు భయావేశంతో క్షోభించాయి. 


విశేషం: మువర్లకాంత మవటంచేత 'ధారలు' బహువచనాంత మైన విశేషణమైన 'కుంఠితం” ఏకవచనంలో ఉండవచ్చు. 
మాలినీ వృత్తంలో పాదానికి న, న, మ, య, య - అనేగణాలు ఉంటాయి. 9వఅక్షరానికి యతిమై(త్రి చెల్లుతుంది. 
దేవలోకంలో ప్రవేశించే గరుత్మంతుడివలన దేవసభలో కలిగిన ఉత్పాతాలు ఒక మాలికగా ఇందులో నన్నయ వర్లించాడు. 
(ఇవి గరుడ విజయాన్ని వ్యంగ్యంగా సూచిస్తున్నాయి.) అంగారవృష్టులు భావికథలో గరుత్మంతుడు చస యుద్దాన్నీ, మిగిలిన 
ఉత్పాతాలు (క్రమంగా-ఇం(ద్రుడు గరుడుడిపై ప్రయోగించే వజ్రాయుధం నిష్పలంకావటాన్నీ, సర్వలోక విజేతగా గరుత్మంతుడు 
గుర్తింపబడటాన్నీ, ఇంద్రుడివలె గరుత్మంతుడు పక్షికులానికి ఇంద్రుడు కావటాన్నీ ధ్వనింపచేస్తున్నట్టు నిబంధించటం 
నన్నయరచనలోని వస్తుధ్వని, గరుత్మంతుడి సురలోకవిజయానికీ, అమృతహరణానికీ, నారాయణ కరుణాషప్రాప్తికీ, ఇంద్రుడి 
స్నేహానికీ, అమృతాన్ని ఇంద్రుడికి ఉపాయంతో తిరిగిఅందించటానికీ, వినతకూ గరుత్మంతుడికీ స్వాతంత్ర్యం లభించటానికీ 
నాందివలె రాణించే ఈపద్యాన్ని విశేషవృత్తమైన 'మాలిని'తో నన్నయ రచించి పఠితల మనస్సులు వస్తుధ్వనిని ఆస్వాదించేటట్టు 
హెచ్చరిస్తున్నారు. భరతుడు మాలినీవృత్తాన్ని 'నాందీముఖి” అన్నాడు. నన్నయ దానిని సార్ధకం చేశాడు. (సంపా.) 


వ. ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన, సురపతి బృహస్పతిం జూచి, 'యిది యేమి నిమిత్తం?” బని యడిగిన, 

దాని నంతయు నెటింగి బృహస్పతి సురపతి కి ట్లనియె. 82 
ప్రతిపదార్థం: ఇట్టి; మహత్‌, ఉత్సాతంబులు= గొప్ప చెడ్డ శకునాలు; పుట్టినన్‌= పుట్టగా; సురపతి= దేవేంద్రుడు; బృహస్పతిన్‌+ 
చూచి= గురు వైన బృహస్పతిని చూచి; ఇది, ఏమి; నిమిత్తంబు= కారణం; అని; అడిగినన్‌; దానిన్‌+అంతయున్‌= ఆవిషయా 
న్నంతటిని; ఎజింగి= తెలిసికొని; బృహస్పతి; సురపతికిన్‌= ఇంద్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇటువంటి గొప్పదుశ్ళకునాలు కలుగగా దేవేంద్రుడు దేవతాగురు వైన బృహస్పతిని చూచి “ఈ 
అపశకునాలకు కారణ మేమిటి?” అని అడిగాడు. ఆవిషయ మంతా తెలిసికొని బృహస్పతి దేవేంద్రుడికి ఇట్టా 
చెప్పాడు. 


సీ బ్రహ్మణ్యుం డగు కశ్యపబ్రహ్మవరమున । వినతకు బుట్టిన యనఘమూర్తి 
వాలఖిల్యులదయ వరపక్షికులమున । క్రిందు6 డై పరంగిన యిద్దతేజుం 
డుదధిలో నున్న యత్యుగ్రనిషాదుల । నారంగ మింగిన ఘోరవీరుం 
డిభకచ్చపముల రోహిణశాఖతో నెత్తి । కొని దివి. బజిచిన యనిలవేగి. 


తే.  వీ(గి తనతల్లిదాస్యంబు నీంగయూని | తడయ కమృతంబు గొనిపోవ( గడంగి వచ్చెం; 
గామరూపసంపన్నుండు, గామగమను. । డతండు నీకు నసాధ్యుండు శతమఖుండ! 83 


ప్రతిపదార్థం: శత, మఖుండ= ఇంద్రుడా! బ్రహ్మణ్యుడు+అగు= (బ్రహ్మజ్ఞానం కలిగిన; కశ్యప (బ్రహ్మ వరమునన్‌= కశ్యపు 
డనే ప్రజాపతీయొక్క వరంచేత; వినతకున్‌; పుట్టిన; అనఘమూర్తి= పాపంలేనట్టి వ్యక్తి; వాలఖిల్యుల, దయన్‌= వాలఖిల్యు 
లనే మునుల దయచేత; వర, పక్షి, కులమునకున్‌= (శ్రేష్ట మయిన పక్షులయొక్క కులానికి; ఇంద్రుండు+ఐ= రాజై; పరంగిన= 
ప్రసిద్ది పొందిన; ఇద్ద, తేజుడు= (ప్రకాశించే ప్రతాపం కలవాడు; ఉదధిలోన్‌+ఉన్న= సముద్రంలో ఉండే; అతి+ఉగగ్ర, 
నిషాదులన్‌= మిక్కిలి భయంకరు లైన బోయవాళ్ళను; ఆరంగ, (మైంగిన= పూర్తిగా తినినట్టి; ఘోర, వీరుడు= భయంకరు 
డైన వీరుడు; ఇభ, కచ్చపములన్‌= ఏనుగును, తాబేటిని; రోహిణశాఖతోన్‌= రోహిణవృక్షంయొక్క కొమ్మతోపాటుగా; ఎత్తికొని= 
ఎత్తికొని పట్టుకొని; దివిన్‌= ఆకాశంలో; పఅచిన= (పరుగెత్తిన) ఎగిరిన; అనిల, వేగి= గాలియొక్క వేగం వంటి వేగం కలవాడు; 
వీగి= ఉత్సాహపడి; తన, తల్లి; దాస్యంబున్‌= తనతల్లి అయిన వినతయొక్క దాసితనాన్ని; ఈంగన్‌+పూని= తొలగించటానికి 
నిశ్చయించి; తడయక= ఆలస్యంచేయక; అమృతంబు, కొని, పోవన్‌= అమృతాన్ని తీసికొనిపోవటానికి; కడం, వచ్చెన్‌= పూని 
వచ్చాడు; కామ, రూప, సంపన్నుండు= కోరుకొన్నరూపం ధరించ కలవాడు; కామ, గమనుండు= కోరికకు తగినట్టుగా 
వెళ్ళేవాడు; నీకున్‌; అత(డు= ఆవినతకొడుకు; అసాధ్యుండు= జయింపరానివాడు. 


తాత్సర్యం: (బ్రహ్మజ్ఞానం కలిగిన కశ్యపు డనే (ప్రజాపతి వరంవలన వినతకు పుట్టిన పాపరహితుడు ఈగరుత్మంతుడు. 
ఇతడు వాలఖిల్యులనే మహర్షుల కృపచేత శ్రేష్టమయిన పక్షికులానికి రాజుగా ప్రసిద్ధిపొందిన గొప్ప (ప్రభావం 
కలవాడు. సముద్రంలోపల ఉండే మిక్కిలి భయంకరు లైన బోయవాళ్ళను పూర్తిగా తినివేసిన ఘోర మైన వీరుడు. 
ఏనుగును, తాబేటిని రోహిణ వృక్షపు కొమ్మతోపాటు పట్టుకొని ఆకాశంలో ఎగిరిన వాయువేగం కలవాడు. ఉత్సాహపడి 
తనతల్లియొక్క దాసితనాన్ని పోగొట్టటానికి ఆలస్యం చేయకుండా అమృతం తీసికొనిపోవటానికి సాహసించి వచ్చాడు. 
ఇచ్చవచ్చిన రూపం ధరించగలిగినవాడు. ఇచ్చవచ్చినట్టుగా సంచరించేవాడు. ఓఇం|ద్రుడా! ఈ గరుత్మంతుడు నీకు 


జయింపరానివాడు. 


వాలఖిల్యుల వృత్తాంతము (సం. 1-27-4) 


వ. _ అగ్గరుడని మాహాత్మ్యంబు నీవు నెటుంగుదు; వది యెట్లనిన( దొల్లి కశ్యపప్రజాపతి పుత్తార్థి యై 
భవత్ర్రభృతులైన దేవగణంబులను, వాలఖిల్యప్రముఖు లైన మహామునిగణంబులను దనకు సహాయులనుగా( 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 145 


బడసి పుత్తకామేష్టి సేయునా(డు నీవు నీబలంబునకుం దగినయిద్మభారంబు మోచికొని యశ్రమంబున వచ్చువాడ 
వై, యల్పకుశపలాశేధ్యభారంబులు మోచికొని వడవడ వడంకుచు వచ్చువారి, నల్పసత్తుుల, నంగుష్టప్రమాణ 
దేహుల; ననవరతోపవాస కృశీభూత శరీరుల, వాలఖిల్యమహామునులం జూచి నగిన, నమ్మునులు సిగ్గుపడి 
కడు నలిగి. 84 


ప్రతిపదార్థం: ఆ+గరుడని, మాహాత్యంబు= ఆగరుత్మంతుడి గొప్పతనాన్ని; నీవునున్‌= నీవుకూడ; ఎటుంగుదువు= 
తెలియుదువు; అది; ఎట్టు+అనినన్‌= ఏవిధంగా నంటే; తొల్లి= పూర్వం; కశ్యప, (ప్రజాపతి= కశ్యప(బ్రహ్మ; పుత్ర+అర్థి+ఐ= 
కొడుకులను కోరేవాడై; భవత్‌, ప్రభృతులు+ఐన= నీవు మొదలుగా ఉండే; దేవగణంబులను= దేవతల సమూహాలను; 
వాలఖిల్య, ప్రముఖులు+ఐన= వాలఖిల్యులు మొదలగువారైన; మహత్‌+ముని గణంబులన్‌= గొప్పవారైన బుషులయొక్క 
సమూహాలను, తనకున్‌= యజ్ఞంచేయబోయే తనకు (కశ్యపుడికి); సహాయులను కాన్‌= తోడ్పడేవాళ్ళుగా; పడసి= పొంది; 
పుత్ర, కామ+ఇష్టి, చేయువాండు= పుత్రకామేష్టిని చేసే వాడు; నీవు; నీ, బలంబునకున్‌= నీయొక్క శక్తికి; తగిన= సరిపడిన; 
ఇధ్మ, భారంబు= కట్టెల (సమిధల) బరువును; మోచికొని; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా; వచ్చు, వాండవు+ఐ; అల్ప, కుశ, 
పలాశ+ఇధ్మ, భారంబులు= తక్కువయిన దర్భ, మోదుగకట్టల బరువులను; మోచికొని; వడవడ= వణకటంలో ధ్వన్యనుకరణం; 
వడంకుచున్‌= వణికిపోతూ; వచ్చు, వారిన్‌= వచ్చేటివాళ్ళను; అల్పసత్తులన్‌= తక్కువబలం గలవారిని; అంగుష్టప్రమాణదేహులన్‌= 
బొటనట్రేలంత కొలతఉన్న శరీరాలు కలవాళ్ళను; అనవరత+ఉపవాస, కృశీభూత, శరీరులన్‌= ఎల్లప్పుడూ ఉపవాసాలచేత 
(ఒకరోజంతా భోజనం చేయకుండా ఉండి మరునాటిఉదయం భుజించటం ఉపవాస మనబడుతుంది) చిక్కినశరీరం 
కలిగినవారిని; వాలఖిల్య, మహత్‌, మునులన్‌= వాలఖిల్యులనే గొప్పమునులను; చూచి; నగినన్‌= నవ్వగా; ఆ+మునులు= 
ఆవాలఖిల్యమునులు; సిగ్గుపడి; కడున్‌, అలిగి= మిక్కిలి కోపించి. 


తాత్సర్యం: ఆ గరుడుని గొప్పతనం నీవుకూడ ఎరుగుదువు. అది ఎట్టంటే: పూర్వం కశ్యప (ప్రజాపతి పుత్రులను 
కోరువాడై నీవుమొదలుగా ఉన్న దేవతలసమూహాలను, వాలఖిల్యులు మొదలుగా ఉన్న గొప్పమునుల సమూహాలను 
తనకు తోడ్పడే వాళ్ళనుగా పొంది (పుత్రులను పొందటానికై చేసే) పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని చేసేటప్పుడు నీవు 
నీబలానికి తగ్గ కట్టెల(సమిధల) మోపు మోసికొని శ్రమలేకుండా (అనాయాసంగా) వస్తూ స్వల్పమైన దర్భలయొక్క, 
మోదుగుకట్టెలయొక్క మోపులను మోసికొని శ్రమచేత వడవడవణకుతూ వచ్చే హీనబలులను, బొటన(వ్రేలంతమాత్రం 
కొలత ఉండే దేహాలతోకూడినవారున్నూ నిరంతరం ఉపవాసం చేస్తూ ఉండటంచేత చిక్కినమేనులు కలవారున్నూ 
అయిన వాలఖిల్యులనే గొప్పమునులను చూచి నవ్వగా ఆమునులు సిగ్గుపడి మిక్కిలి కోపించి (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. రణవిజియు( డనల తేజుం । డణిమాదిగుణాఢ్యు( డుదితు6 డయ్యెడు వీరా 
గ్రణి శతమఖుకంటెను శత । గుణవీర్యుం డైన పుత్తకుం డజితుం దై. 85 


ప్రతిపదార్థం: రణ, విజయుండు= యుద్దంలో విజయం కలవాడు; అనల, తేజుండు= అగ్నియొక్క (ప్రకాశంవంటి (ప్రకాశం 
కలవాడు; అణిమా+ఆది, గుణ+ఆఢ్యుండు= అణిమ మొదలయిన గుణాలసంపద గలిగినవాడు; వీర+అ(గ్రణి= వీరులలో 
అ(గ్రేసరుడు; శతమఖుకంటెను= ఇంద్రుడికంటె; శతగుణవీర్యుండు+ఐన= వందరెట్టుబలం కలిగిన; పుత్రకుండు= కొడుకు; 
అబితుండు+ఐ= ఓడింపబడనివా డయి; ఉదితుండు+అయ్యెడున్‌= పుడతాడు (పుట్టగలడు). 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యుద్దంలో ఎప్పుడూ విజయం పొందేవాడున్నూ, అగ్నియొక్క (ప్రకాశం గలవాడున్నూ, 
(©) 

అణిమాదిగుణాలసంపద కలవాడున్నూ, వీరులలో అగ్రభాగాన ఉండేవాడున్నూ, ఇంద్రుడికంటె వందరెట్లు బలం 

కలవాడున్నూ అయిన కుమారుడు జయింపరానివా డై పుట్టగలడు. 


విశేషం: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనేవి అష్టసిద్దులు. 


వ. వాండు రెండవయింద్రుం డయ్యెడు మని మహావీర్యవంతంబు లైన మంత్రంబుల వేల్చుచున్నంత, నంతయు 
నెటింగి నీవు కశ్యపుపాలికిం బోయి నాకుం గరుణింపుండని వారిం బ్రార్థించిన( గశ్యపప్రజాపతి యమ్మునుల 
కి ట్లనియె. 86 


ప్రతిపదార్థం: వాండు= ఆవుట్టేవాడు; రెండవ, ఇంద్రుండు; అయ్యెడున్‌+ అని= అవునుగాక! అని; మహత్‌, 
వీర్యవంతంబులు+ఐన= గొప్పశక్తితో గూడిన; మంత్రంబులన్‌= వేదమం(త్రాలతో; వేల్చుచున్‌+ఉన్న+అంతన్‌= యజ్ఞకుండంలో 
హోమం చేస్తున్నసమయంలో; అంతయున్‌= విషయాన్నంతటిని; ఎజింగి= తెలిసికొని; నీవు; కశ్యపుపాలికిన్‌= యజ్ఞం చేస్తున్న 
కశ్యపుడిసమీపానికి; పోయి= వెళ్ళి; నాకున్‌, కరుణింపుండు= నన్ను దయచూడండి (ఇట ద్వితీయావిభక్తి అర్థంలో షష్టి 
వాడబడింది) అని; వారిన్‌= ఆ వాలఖిల్యులను; ప్రార్ధించినన్‌= వేడుకొనగా; కశ్యపప్రజాపతి= కశ్యప(బ్రహ్మ; ఆ, మునులకున్‌= 
ఆవాలఖిల్యమునులకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ పుట్టేవాడు రెండవఇంద్రుడు అగుగాక! అని గొప్పశక్తిగల మంత్రాలతో అగ్నిలో హోమం చేస్తుండగా 
ఈ విషయమంతా తెలిసికొని నీవు కశ్యపుని చెంతకు వెళ్ళి, నన్ను దయచూడం డని వారిని వేడగా కశ్యపబ్రహ్మ 
ఆవాలఖిల్యులతో ఇట్లా చెప్పాడు. 


ట్‌. ఉండు నితండు పద్మజు నియోగమునం ద్రిజగంబులందు నిం 
ద్రుం డయి భూతరాశిం దన దోర్జలశక్తి. గడంగి కాచుచున్‌; 
రెండవయింద్రు డైన విపరీత మగున్‌ భువనప్రవృత్తి; మీ 
రొండువిధంబు సేయు టిది యుక్తమె బ్రహ్మనియుక్తి యుండంగన్‌. 87 


ప్రతిపదార్థం: ఇతండు= ఈయిం(ద్రుడు; పద్మజు, నియోగమునన్‌= (బ్రహ్మయొక్క ఆజ్ఞచేత; (త్రిజగంబులందున్‌= 
మూడులోకాలలో; ఇంద్రుండు+అయి= ఇంద్రపదవి పొంది; భూతరాశిన్‌= (ప్రాణులసమూహాన్ని; తన, దోస్‌+బల, శక్తిన్‌= 
తనభుజాలబలంయొక్క సామర్థ్యంతో; కడంగి= పూనుకొని; కాచుచున్‌= రక్షిస్తూ; ఉండున్‌= ఉంటాడు; రెండవ, ఇం(ద్రుండు; 
ఐనన్‌= ఏర్పడితే; భువన, (ప్రవృత్తి= లోకాలయొక్కవర్తన; విపరీతము+అగున్‌= తారుమారవుతుంది; (బ్రహ్మ, నియుక్తి= 
బ్రహ్మయొక్క నియోగం; ఉండంగన్‌= ఉండగా; మీరు; ఒండు, విధంబు= వేరొకపద్దతిని; చేయుట= చేయటం; ఇది, 
యుక్తము+ఎ= ఇది తగునా? తగదు. 


తాత్సర్యం: ఇతడు (బ్రహ్మయొక్క నియమంచేత మూడులోకాలలో ఇంద్రుడుగా ఉండి జీవులసమూహాన్ని, 
తనబాహువులబలంయొక్క సామర్థ్యంతో కాపాడుతున్నాడు. రెండవఇంద్రుడు ఏర్పడితే లోకాలయొక్కవర్తన తారుమా 
రవుతుంది. బ్రహ్మయొక్క నియమం ఉండగా మీరు వేరువిధం చేయటం తగునా?(తగదు). 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 147 


వ. 'మీవచనం బమోఘంబు గావున నింక నాకు నుద్ధవిల్లెడు పుత్తుండు పక్షికులంబున కెల్ల నింద్రుం డయ్యెడు' 
మనికశ్యపుండు వారల నొడంబటిచి నీయింద్రత్వంబేకాధిష్టితంబు సేసె; నట్టి కశ్యపప్రజాపతి యజ్ఞమహిమను, 
వాలఖిల్యులతపోమహిమను వినతకుం బుట్టి విహగేంద్రుం డయిన యా గరుడం డిప్ప డమృతహరణార్ధం 
బరుగుదెంచుటంజేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు పుట్టె నని సురపతికి బృహస్పతి చెప్పిన విని, 
యింద్రుం డమృతరక్షకుల నెల్ల రావించి, 'మీర లతిప్రయత్నంబున నమృతంబు రక్షించుకొని యుండుంి 
డని పంచిన 'వల్లో యని. 88 


ప్రతిపదార్థం: మీ, వచనంబు= మీ(వాలఖిల్యుల) యొక్కమాట; అమోఘంబు= వ్యర్థం కానిది; కావునన్‌= కాబట్టి; ఇంకన్‌= 
ఇటుతర్వాత; నాకున్‌; ఉద్భవిల్లెడు, పుత్రుండు= పుట్టబోయేకొడుకు; పక్షికులంబునకున్‌+ఎల్లన్‌= పక్షులజాతి కంతటికిని; 
ఇంద్రుండు+అయ్యెడున్‌, అని= ఇంద్రుడు అవును గాక! అని; కశ్యపుండు; వారలన్‌= ఆ మునులను; ఒడంబటిచి= ఒప్పించి; 
వ ఇంద్రత్వంబు= నీ ఇం(ద్రపదవిని; ఏక+అధిష్టితంబు చేసెన్‌= ఒక్కనిచే పొందబడిందిగా (అధిస్టింపబడిన దానినిగా) 
చేశాడు; అట్టి, కశ్యప, (ప్రజాపతి, యజ్ఞమహిమను= అటువంటి కళ్యప(బ్రహ్మయొక్క యజ్ఞంయొక్క మహత్త్యంచేతను; 
వాలఖీల్యుల తపస్‌+మహిమను= వాలఖిల్యులు అనే మునులయొక్క తపస్సుయొక్కగొప్పతనంచేతను; వినతకున్‌, పుట్టి; 
విహగ+ఇం(ద్రుండు+అయిన= పక్షులకు రాజయిన; ఆ, గరుడండు= ఆగరుత్మంతుడు; ఇప్పుడు; అమృతహరణ+అర్హంబు= 
అమృతాన్ని ఎత్తుకొనిపోవటంకొరకు; అరుగుదెంచుటన్‌, చేసి= రావటంచేత; స్వర్గలోకంబునన్‌, మహత్‌, ఉత్సాతంబులు= 
గొప్ప చెడుశకునాలు; పుట్టెను= ఏర్పడినవి; అని; సురపతికిన్‌= దేవతల రాజయిన ఇంద్రుడికి; బృహస్పతి= దేవతలగురు 
వయిన బృహస్పతి; చెప్పినన్‌= చెప్పగా; విని ఇంద్రుండు; అమృత, రక్షకులన్‌, ఎల్లన్‌= అమృతాన్ని కాపాడేవారినందరిని; 
రావించి= రప్పించి; (వచ్చుధాతువుకు ప్రేరణరూపం); మీరలు; అతిప్రయత్నంబునన్‌= మిక్కిలిప్రయత్నంతో; అమృతంబు 
రక్షించుకొని, ఉండుండు; అని పంచినన్‌= అని ఆజ్ఞాపించగా; వల్లె, అని= అట్లే అని (అంగీకరించి). 


తాత్పర్యం: మీవాక్కు. వ్యర్థం కాదు. కావున ఇంక నాకు పుట్టబోయేకొడుకు పక్షిజాతికి అంతకూ ఇంద్రుడు(రాజు) 
అవునుగాక!' అని కశ్యపుడు వాలఖిల్యులను అంగీకరింపజేసి నీఇం(ద్రపదవి ఒక్కడిచేతనే అధిష్థితం అయ్యేటట్టు 
(ఒక్కడే ఇంద్రుడు ఉండేటట్టు) చేశాడు. అట్టి కళ్యప(బ్రహ్మ పుత్రకామేష్టి మహత్తంచేతను, వాలఖిల్యులతపస్సుయొక్క 
మాహాత్మ్యంచేతను జన్మించి పక్షులకు రాజైన ఆ గరుడడు ఇప్పుడు అమృతాన్ని కొనిపోవటంకొరకు రావటంచేత 
స్వర్గలోకంలో గొప్పదుశ్ళకునాలు కలిగాయి” అని బృహస్పతి దేవేంద్రుడికి చెప్పగా విని, ఇంద్రుడు అమృతాన్ని 
రక్షించేవారిని అందరినీ రప్పించి 'మిక్కిలిప్రయత్నంతో అమృతాన్ని కాపాడుతూ ఉండం' డని పంపగా వారు అట్లే అని. 


విశేషం: ఎడున్‌+అని; ఎడు, తల (ద్రుతానికి అచ్చు పరమయ్యేటపుడు మకారం ఆదేశం జాతుంది. ఎడుమని. 


క. వారలు బహుప్రకారా । కారులు, వీరులు, నిశాతఖడ్డాదిమహా 
దారుణ శస్త్రధరులు, కృ । ష్టారుణ సితపీతఘనతరాంగత్రాణుల్‌. 89 


ప్రతిపదార్థం: వారలు= ఆ అమృతాన్ని కాపాడేవారు; బహుప్రకార+ఆకారులు= పెక్కురకా లయిన రూపాలు కలవారు; 

వీరులు; నిశాత, ఖడ్గ+ఆది, మహత్‌, దారుణ, శస్త్ర, ధరులు= వాడి అయిన కత్తి మొదలయిన గొప్పభయంకరాలైన 

ఆయుధాలను ధరించినవారు; కృష్ణ+అరుణ, సిత, పీత, ఘనతర+అంగత్రాణుల్‌= నల్లని, ఎజ్జని, తెల్లని, పచ్చని గొప్పవయిన 
(30) (డై) (30) 


కవచాలు కలవారు. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పెక్కురకా లయిన రూపాలు గల్లినవారు, వీరులు, వాడి అయిన కత్తి మొదలయిన భయంకరా లయిన 
ఆయుధాలు ధరించినవారు, నల్లని, ఎజ్జని, తెల్లని, పచ్చని గొప్ప వయిన కవచాలు కలవారు అయిన ఆ 
అమృతరక్షకులు. (తరువాతి పద్యంలోని 'సమకట్టి' అనే దానితో అన్వయం.) 


క సమకట్టి యొక్కమొగి న । ప్రమాదు లై నిలిచి రేయుంబవలును రక్షా 
క్షము లై యమృతము చుట్టును । నమేయబలు లుండి రంత నతిరభసమునన్‌. 90 


ప్రతిపదార్థం: సమకట్టి= పూని; ఒక్కమొగిన్‌= ఒకేవిధంగా (పూనికతో); అ(ప్రమాదులు+ఐ= ఏమరుపాటు, పరాకు, లేనివా 
రయి; నిలిచి= నిలబడి ఉండి; రేయున్‌= రాత్రియున్నూ (రేయి-రూపాంతరం రే); పవలును= పగటిపూటయున్నూ; 
రక్షాక్షములు+ఐ= రక్షణలో సమర్భులై; అమృతము, చుట్టునున్‌= అమృతంయొక్క అన్నివైపులా; అమేయబలులు= అపరిమిత 
మైన బలం కలవారు; ఉండిరి; అంతన్‌= ఆసమయంలో; అతి, రభసమునన్‌= మిక్కిలి వేగంతో. 


తాత్సర్యం: అమృతాన్ని రక్షించటానికి నిశ్చయించి దృఢమైన పూనికతో ఏమరుపాటు లేనివా రై నిలబడి రాత్రింబగళ్ళూ 
రక్షించటంలో సమర్భు లై ఊహింపరాని బలం కలవారు, అమృతంచుట్టూ కావలి ఉన్నారు. అంత మిక్కిలివేగంతో. 
(రాబోయేపద్యంతో అన్వయం.) 


మ.  వితతోల్మాశనిపుంజమొక్కొ యనంా విన్వీథివిక్షిప్రప 
క్షతివాతాహతి. దూలి తూలశకలాకారంబు లై వారిద 
ప్రతతుల్‌ సాల్పడి నల్గడం జెదరంగా. బాజిన్‌ మనోవేగు( డై 
పతగేంద్రుం డమృతాంతికంబునకు( దత్సాలుర్‌ భయం బంద+గన్‌. 91 


ప్రతిపదార్థం: వితత+ఉల్క+అశని, పుంజము+ఒక్కొ= విరివిగా గల మండే నిప్పుకణాలయొక్కయు, పిడుగులయొక్కయు 
సమూహమా; అనంాన్‌= అనునట్లుగా; విన్‌, వీథి= ఆకాశమార్గంలో, విక్షిప్తు పక్షతి, వాత+ఆహతిన్‌= విదల్చబడిన రెక్కలయొక్క 
గాలియొక్క దెబ్బలచేత; తూలి= అటు నిటు కదలి; వారిదప్రతతుల్‌= మబ్బులయొక్క సముదాయాలు; తూల, 
శకల+ఆకారంబులు+ఐ= దూదిపింజలయొక్క రూపాలు గల వై; చాల్పడి= వరుసగట్టి; నల్‌, కడన్‌= నాల్లువైపులా, చెదర 
గాన్‌= చెదరిపోగా; మనస్‌+వేగుడు+ఐ= మనస్సుయొక్క వేగంవంటి వేగం కలవా డయి; పతగ+ఇం(ద్రుండు= పక్షులకు 
ఇంద్రు డయిన గరుత్మంతుడు; అమృత+అంతికంబునకున్‌= అమృతం దగ్గరకు; తద్‌+పాలుర్‌= ఆఅమృతరక్షకులు; 
(పాలురు అనే ప్రథమావిభక్తి అంతంలో బహువచనానికి ఉకారం లోపించింది); భయంబు+అంద(గన్‌= భయపడగా; పాటెన్‌= 
పరుగెత్తాడు. 


తాత్సర్యం: విరివి అయిన నిప్తుకణాలతో కూడిన పిడుగులసమూహమా అనేటట్టుగా ఆకాశమార్గంలో విదల్బబడిన 
రెక్కలనుండి పుట్టినగాలిదెబ్బచే అటునిటు కదలి, మబ్బులసముదాయాలు దూదిపింజల ఆకృతికల వై వరుసగట్టి 
నాలుగుదిక్కులకు చెదరిపోగా, అమృతాన్ని రక్షించేవారు భయపడేటట్లుగా, మనస్సుయొక్క వేగంవంటి వేగంకలవాడయి, 
గరుడుడు అమృతందగ్గరకు ఎగిరి వెళ్ళాడు. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 149 
వ. అంత. 92 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప. 
తాత్సర్యం: పిమ్మట (తరువాతి పద్యంతో అన్వయం.) 


గరుడ. డమృతరక్షకులతో యుద్దము సేయుట (సం. 1-28-1) 


క. కల్పాంతానలకీలా | కల్పాయతపక్షు(, బక్షిగణవిభు, శౌర్యా 
కల్పు( గని, యమృతరక్షు ల | నల్పక్రోధు లయి తాతకి రార్జి కడంకన్‌. 93 


ప్రతిపదార్థం: కల్ప+అంత+అనల, కీలా, కల్ప+ఆయత, పక్షున్‌= 'ప్రళభయకాలంలోని అగ్నియొక్క జ్వాలలతో సమాన మయిన 
@థ యె 

విశాల మైనరెక్కలు కలవాడిని; పక్షి గణ, విభున్‌= పక్షులసమూహాలకు రాజయినవాడిని; శౌర్య+ఆకల్పున్‌= పరాక్రమం 

అలంకారంగా కలిగినవాడిని గరుత్మంతుడిని; కని= చూచి; అమృత, రక్షులు= అమృతాన్ని కాపాడేవారు; అనల్ప, 

(కోధులు+అయి= అధిక మైన కోపంకలవా రయి; ఆర్భి= గర్జించి; కడంకన్‌= సాహసంతో; తా(కిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: ప్రళభయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన విశాలమైన రెక్కలు కలిగినవాడున్నూ, పక్షిగణాలకు 
రాజున్నూ, శౌర్య మలంకారంగా కలవాడున్నూ అయిన గరుత్మంతుడిని చూచి, అమృతాన్ని కాపాడేవారు 
అధికమైనకోపంతో అరచి పూనికతో ఎదుర్కొన్నారు. 


క. తడంబడ నేసియు వైచియు6 । బొడిచియు వివిధాస్త్రశస్తముల నుద్ధతు లై 
కడుకొని యుద్దము సేసిరి | కడిమిమెయిన్‌ విబుధవరులు గరు(డనితోడన్‌. 94 


ప్రతిపదార్థం: తడ(బడన్‌= తొ(ట్రుపాటుపడేటట్టు; ఏసియున్‌= బాణాలు ప్రయోగించియూ; వివిధ+అ(స్త, శస్తములన్‌= 
పలురకా లయిన అస్త్రాలతో (మం(త్రం ఉచ్చరించి ప్రయోగించబడే ఆయుధాలతో), శస్తాలతో (లోహాదినిర్మితాలయిన 
ఆయుధాలతో); వైచియున్‌= (క్రమంగా పడేసియు; పొడిచియున్‌= (క్రుమ్మియు; ఉద్దతులు+ఐ= గర్వించినవా రై; కడుకొని= 


ఉత్సాహం పొంది; కడిమిమెయిన్‌= పరాక్రమంతో; గరుడనితోడన్‌= గరుత్మంతుడితో, విబుధవరులు= దేవతాశ్రేష్టులు; 
యుద్దము; చేసిరి. 


తాత్సర్యం: తొట్రుపడేటట్టుగా బాణాలు ప్రయోగించి, పలురకా లయిన శస్తాస్తాలతో పడేసియు, (క్రుమ్మియు, 
గర్వించిన వారయి, ఉత్సాహం పొంది పరాక్రమంతో దేవతాశ్రేష్టులు గరుత్మంతుడితో యుద్ధం చేశారు. 


వ. గరుడండును నిజపక్ష విక్షిప్తరజోవృష్టి నమరవరుల దృష్టిపథంబు( గప్పి స్వర్గలోకంబు నిరాలోకంబుగా. జేసిన, 
నమరేంద్రుపనుపునం బవనుం డా రజోవృష్టి చెదర వీచె నంత. 95 


ప్రతిపదార్థం: గరుడండును= గరుత్మంతుడును; నిజ, పక్ష, విక్షిప్తు రజస్‌+వృష్టిన్‌= తనరెక్కలచేత విదల్బబడిన దుమ్ముయొక్క 
వర్షంతో; అమరవరుల= దేవతాశ్రేష్టులయొక్క; దృష్టిపథంబున్‌= చూపుమార్గాన్ని; కప్పి; స్వర్గలోకంబు= దేవతలలోకమైన 
స్వర్గలోకాన్ని; నిరాలోకంబు, కాన్‌= వెలుగు లేనిది అయ్యేటట్టుగా; చేసినన్‌= చేయగా; అమర+ఇం(ద్రు, పనుపునన్‌= 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవతలరాజయిన ఇంద్రుడి ఆజ్ఞచేత; పవనుండు= గాలి; ఆ, రజః+వృష్టి= ఆదుమ్ముయొక్కవర్షం, చెదరన్‌= చెదరేటట్టుగా; 
వీచెన్‌= విసిరాడు; అంతన్‌= అప్పుడు 


తాత్సర్యం: గరుడడు తనరెక్కలచేత చిమ్మబడిన ధూళివర్షంచేత దేవతాశ్రేష్టుల దృష్టిమార్గాన్ని కప్పి స్వర్గలోకాన్ని 
వెలుతురులేనిదానినిగా చేయగా, ఇంద్రుడి ఆజ్ఞచేత వాయువు ఆ దుమ్మువాన చెదరిపోయేటట్టుగా విసరాడు. 


మాలిని. 
పరశు కులిశ కుంత ప్రాస బాణాసనోద్య 
త్పరిఘ కణప చక్ర ప్రస్పుర ద్దాహు సేనా 
పరివృతు( డయి తాశెన్‌ భౌమనుం డన్మహాకిం 
కరు(డు సమరకేళీగర్వితున్‌ వైనతేయున్‌. 96 


ప్రతిపదార్థం: పరశు, కులిశ కుంత, (ప్రాస, బాణాసన, ఉద్యత్‌, పరిఘ, కణప, చక్ర, ప్రస్సురత్‌, బాహు, సేనా, పరివృతుండు+అయి= 
గొడ్డలి, వజ్రాయుధం, బల్లెములు, ఈటెలు, విండ్లు, సైకెత్తబడిన గుదియలు, కణపాలు (ఒకరకంఆయుధాలు), చక్రాలు 
మొదలయిన వాటితో (ప్రకాశిస్తున్న భుజాలు కలిగిన సైన్యంతో చుట్టబడినవాడయి; భౌమనుండు+అన్‌= భౌమనుడు అనే 
పేరు కల (అనులోని ఉత్వం లోపించింది); మహత్‌, కింకరుండు= గొప్పసేవకుడు; సమర, కేళీగర్వితున్‌= యుద్ద మనే క్రీడలో 
మదించిన; వైనతేయున్‌= వినతకొడు కయిన గరుత్మంతుడిని; తాణశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: గొడ్డలి, వజ్రం, బల్లెం, ఈటె, విల్లు, ఎత్తబడినబాణం, కణపం, చక్రం అనేవాటితో ప్రకాశిస్తున్నచేతులు 
కలిగిన సైన్యంతో చుట్టబడిన వాడయి భౌమనుడనే గొప్ప సేవకుడు యుద్ద మనే క్రీడలో మదించిన గరుత్మంతుడిని 
ఎదుర్కొన్నాడు. 


క. బలవత్‌ఖగేంద్రకోపా | నలభస్మీభూతు( డై క్షణంబున వాండున్‌ 
బలమటి క్రాంగె నుదగ్ర । జ్వలన జ్వాలావలీధశలభమపాొలెన్‌. 97 


ప్రతిపదార్థం: బలవత్‌, ఖగ+ఇంద్ర, కోప+అనల, భస్మీభూతుండు+ఐ= బలవంతు డయిన, పక్షిరా జయిన గరుత్మంతుడియొక్క 
కోప మనే అగ్నిచేత బూడిద అయినవాడయి; క్షణంబునన్‌= క్షణకాలంలో; వా(డున్‌= ఆభౌమనుడుకూడ; బలము+అటి= 
బలం నశించి; ఉద(గ్ర, జ్వలన, జ్వాలా+అవలీఢ, శలభము+అ, పోలెన్‌= పైకిలేస్తున్న అగ్నియొక్క మంటలచే కాల్చబడిన 
మిడుతయే అన్నట్టుగా (క్రాణాన్‌= మాడిపోయాడు. 


తాత్సర్యం: బలవంతు డయిన గరుత్మంతుడియొక్క కోప మనే అగ్నిచేత బూడి దయిన వా డయి, క్షణకాలంలో 
ఆభౌమను డనేవాడు బలం నశించి పైకి లేచే అన్నిమంటలచేత కాల్బబడిన మిడతయే అన్నట్టుగా దగ్గ్దుడైనాడు. 


విశేషం: అలం: ఉపమ. 


సీ పక్షతుండాగ్ర నఖక్షతదేహు లై | బోరన నవరక్తధార లొలుక 
విహగేంద్రునకు నోడి నిహతు లై సురవరుల్‌ । సురరాజు మటువు సొచ్చిరి కలంగి; 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 151 


సాధ్యు లనాయాససాధ్యులై పాటిరి । పూర్వాభిముఖు లయి గర్వ ముడింగి; 
వసువులు రుద్రులు వసుహీనవిప్రుల । క్రియ దక్షిణాశ్రితు లయిరి భీతి 


ఆ. వంది; యపరదిక్కు. బొంది రాదిత్యు; లా । శ్వినులు నుత్తరమున కొనర( బఅిచి; 
రనల వరుణ పవన ధనద యమాసురుల్‌ । వీ దటథింగి కాందిశీకు లయిరి. 98 


ప్రతిపదార్థం: పక్ష, తుండ+అ(గ్ర, నఖ, క్షత, దేహులు+అయి= రెక్కలు ముక్కుయొక్కకొనభాగం, గోళ్ళు అనేవాటిచే 
గాయపరచబడిన శరీరాలు కలవా రయి; బోరన= శీఘ్రంగా; నవ, రక్త, ధారలు= (క్రొత్తనెత్తురుల ధారలు; ఒలుకన్‌= కారగా; 
విహగ+ఇంద్రునకున్‌, ఓడి= గరుత్మంతునికి ఓడిపోయి; నిహతులు+ఐ= హింసింపబడినవారై; కలంగి= కలతపొంది; సురవరుల్‌= 
దేవతాశ్రేష్టులు; సురరాజు, మణువు= దేవతలకు రాజయిన ఇంద్రుడి ఆశ్రయాన్ని; చొచ్చిరి= చేరారు; సాధ్యులు= సాధ్యు 
లనే దేవతలలోని ఒకతెగవారు; అనాయాససాధ్యులు+ఐ= (శ్రమలేకయే జయింపబడినవా రయి; గర్వము+ ఉడింగి= గర్వం 
నశించి; పూర్వ+అభిముఖులు+ఐ= తూర్పుముఖంగా పోయేవా రయి; పాణీరి= పరుగెత్తారు; వసువులు= ఎనమండుగురు 
వసువులు; రుద్రులు= పదొకండుమంది రుద్రులు; భీతిన్‌+ అంది= భయపడి; వసుహీన, విప్రుల(క్రియన్‌= సంపద లేని 
బ్రాహ్మణులవలె; దక్షిణ+ఆ శ్రితులు+అయిరి= దక్షిణదిక్కును ఆ(శ్రయించినవారైనారు. బ్రాహ్మాణపక్షంలో - దక్షిణా+ ఆశ్రితులు+ 
అయిరి= సంభావనను ఆశ్రయించినవారైనారు; ఆదిత్యులు= పం[డైండుగురు సూర్యులును; భీతిన్‌+అంది= భయపడి; 
అపర, దిక్కున్‌= పడమటిదిక్కును; పొందిరి= చేరారు. (సూర్యాస్తమయం పడమటిదిక్కున జరుగుతుంది); ఆశ్వినులు= 
అశ్వినీదేవతలు; ఉత్తరమునకున్‌= ఉత్తరదిక్కుకు; ఒనరన్‌= ఒప్పునట్టుగా; పజచిరి= పారిపోయారు; అనల, వరుణ, పవన, 
ధనద, యమ+అసురుల్‌= అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, రాక్షసు డయిన నైరృతి అనే దిక్సాలురు; 
వీక, తణీగ్గ= పరాక్రమం తగ్గి, కాందిశీకులు+అయిరి= దిక్కు తెలియక పరుగాత్తినవా రైనారు. 


తాత్సర్యం: గరుడుడి రెక్కలచే, ముక్కుకొనచే, గోళ్ళచే దెబ్బతిన్నశరీరం గలవా రయి బోరు మని నెత్తుటిధారలు 
కారుతుండగా గరుత్మంతుడిచేత జయింపబడి, హింసింపబడి దేవతాశ్రేష్టులు ఇంద్రుడిచాటుకు చేరారు; సాధ్యు 
లనే దేవతాగణం (శమలేకుండా జయింపబడినవా రై గర్వం విడిచి తూర్పుదిక్కుకు పారిపోయారు; వసువులు, 
రుద్రులు సంపద లేని బ్రాహ్మణులవలె దక్షిణదిక్కును ఆశ్రయించారు (సంభావనను ఆశ్రయించారు); పండ్రైెండుగురు 
సూర్యులు కలత చెంది పడమటిదిక్కును పొందారు; అశ్వినీదేవతలు ఉత్తరదిక్కుకు పోయారు; అగ్ని, వరుణుడు, 
వాయువు, కుబేరుడు, యముడు, అసురు డయిన నైరృతి అనే దిక్సాలురు దిక్కు తెలియక పారిపోయారు. 


విశేషం: అలం: ఉపమ, శ్లేష 


క తలర(గ రేణుక్రథన । ప్రలిహప్రరుజాశ్వకృంతపదనఖులను ర 
క్షులం గులిశనిశాతనఖా । వలిం బక్షీంద్రుండు వ్రచ్చివందటిలాడెన్‌. 99 


ప్రతిపదార్థం: పక్షి+ఇం(ద్రుండు= పక్షులకు రా జయిన గరుత్మంతుడు; రేణు, (క్రథన, (ప్రలిహ, ప్రరుజ+అశ్వకృంత, 
పదనఖులు+అనురక్షులన్‌= రేణువు, (క్రథనుడు, (ప్రలిహుడు, (ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనఖుడు అనే కావలివాళ్ళను; 
తలరంగన్‌= సంభ్రమించేటట్టుగా, కులిశ, నిశాత, నఖ+ఆవలిన్‌= వజ్రాయుధంవలె వాడి అయినగోళ్ళవరుసతో; వ్రచ్చి= చీల్చి; 
వందజలు+ఆడెన్‌= ముక్కలు చేశాడు. 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రేణువు, (క్రథనుడు, ప్రలిహుడు, ప్రరుజుడు, అశ్వకృంతుడు, పదనఖుడు అనే కావలివాళ్ళను 
సం(భ్రమించేటట్టుగా గరుడడు వ(జంవంటి వాడి అయిన గోళ్ళవరుసతో చీల్చి ముక్కలు చేశాడు. 


వ. ఇట్లు నిర్ణరవరుల నెల్ల నిర్ణించి, యూర్దితుం డై గరుడం డమృతస్టానంబున కరిగి, దానిం బరివేష్టించి 
ఘోరసమీరప్రేరితం బై దుర్వారశిఖాజిహ్వల నంబరంబు నాస్వాదించుచున్న యనలంబుం గని, తత్‌క్షణంబ 
సకలనదీజలంబుల నెల్ల బుక్కిలించుకొని వచ్చి యయ్యనలంబు నాజంజల్లి, తీక్ష్‌ణధారం బై దేవనిర్మితం బై 
పరిభ్రమించుచున్న యంత్రచక్రంబు నారాంతరంబున సంక్షిప్తదేహుం డై చొచ్చి యచ్చక్రంబుక్రింద. 100 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; నిర్జర, వరులన్‌, ఎల్లన్‌= దేవతలనందరిని; నిర్చించి= జయించి; ఊర్జితుండు+ఐ= 
బలవంతుడై; గరుడండు; అమృతస్థానంబునకున్‌= అమృతంఉండే (ప్రదేశానికి; అరిగి= వెళ్ళి; దానిన్‌= ఆ అమృతాన్ని; 
పరివేష్టించి= చుట్టుకొని; ఘోర, సమీర, (పీరితంబు+ఐ= భయంకర మైన వాయువుచే రగుల్కొల్పబడిన దై; దుర్వార, శిఖా, 
బిహ్యలన్‌= వారింప శక్యం గాని అగ్నిజ్వాల లనే నాలుకలతో; అంబరంబున్‌= ఆకాశాన్ని; ఆస్వాదించుచున్‌+ఉన్న= నాకుతున్న 
(తాకుతున్న); అనలంబున్‌, కని= అగ్నిని చూచి; తద్‌, క్షణంబు+ అ= ఆ క్షణమందే; సకల, నదీజలంబులన్‌+ఎల్లన్‌= అన్ని 
నదులయొక్క నీటినంతటిని; పుక్కిలించుకొని= నోటిలో ఉంచుకొని (గండూషించి); వచ్చి; ఆ+అనలంబున్‌= ఆ అగ్నిని; 
ఆజన్‌, చల్లి= ఆరిపోయేటట్టుగా చల్లి; తీక్ష"ణ, ధారంబు+ఐ= పదు నైన అంచు గలదై; దేవనిర్మితంబు+ఐ దేవతలచేత 
తయారుచేయబడిన దై; పరిభ్రమించుచున్‌+ఉన్న= తిరుగుతున్న, యం|త్రచ(క్రంబు, ఆర+అంతరంబునన్‌= యంత్రంలోని 
చక్రంయొక్క ఆకులలోపలిభాగాన; సంక్షిప్రదేహుండు+ఐ= చిన్నదిగా చేయబడినశరీరం కలవాడై; చొచ్చి= (ప్రవేశించి; ఆ, 
చక్రంబు, (క్రిందన్‌= ఆచక్రంయొక్క (క్రిందిభాగంలో. 


తాత్సర్యం: ఈ విధంగా దేవతా(శ్రేష్టులను అందరినీ ఓడించి బలవంతుడై గరుడడు అమృతం ఉండే ప్రదేశానికి 
వెళ్ళి భయంకరమైనగాలిచేత రగుల్కొల్పబడి వారింపశక్యం గాని జ్వాల లనే నాలుకలచేత ఆకాశాన్ని కబళిస్తున్న 
అగ్నిని చూచి ఆ క్షణమందే అన్నినదులలోని నీటినంతటిని నోటిలో ఉంచుకొని వచ్చి ఆ అగ్ని ఆరిపోయేటట్లుగా 
చల్లి, వాడి అయిన అంచుకలదై, దేవతలచే నిర్మింపబడి తిరుగుతున్న యంత్రరూప మైన చక్రంయొక్క ఆకులనడుమ 
సంకోచింపబడిన (చిన్నదిగా చేయబడిన) దేహం కలవా డై ఆచక్రం(క్రింద. 


నిశేషం: అలం: రూపకం. 


ఉ.  ఘోరవికార సన్నిహిత కోపముఖంబులు, దీప్తవిద్యుదు 
ల్మారుణ దారుణాక్షములు నై, నిజదృష్టి విషాగ్ని నన్యులం 
జేరంగనీక యేర్చుచు. బ్రసిద్దముగా నమృతంబు చుట్టు ర 
క్షారతి నున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చెరన్‌. 101 


ప్రతిపదార్థం: ఘోర, వికార, సన్నిహిత, కోప, ముఖంబులు= భయంకరా లయి వికారంతో కూడిన కోపం కల నోళ్ళు 
కలవియున్నూ; దీప్త విద్యుత్‌+ ఉల్క+ అరుణ, దారుణ+అక్షములు+ఐ= వెలుగుతున్న మెణుపులవలె నిప్తులవలె ఎర్ర నైన, 
భయంకరా లయిన కన్నులు గలవియై; నిజ దృష్టి, విష+అగ్నిన్‌= తమచూపులనుండి ప్రసరించే విష మనే అగ్నితో; అన్యులన్‌= 
ఇతరులను; చేరంగన్‌, ఈక= దగ్గరకు రానీకుండ; ఏర్చుచున్‌= దహిస్తూ; (ప్రసిద్దముగాన్‌= ప్రకటమయ్యేటట్టు: అమృతంబు, 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 153 


చుట్టున్‌; రక్షా, రతిన్‌= రక్షించడంలోని ఆసక్తితో; ఉన్న; ఉగ్ర, భుజగంబులన్‌, రెంటిని= భయంకరమయిన పాములను 
రెంటిని; కాంచి= చూచి; చెచ్చెరన్‌= వెంటనే. 


తాత్పర్యం: భయంకరాలయి, వికారంతో కూడిన కోపమున్న ముఖాలు కలవియున్నూ; వెలుగుతున్న మెరుపులవలె, 
నిప్తుకణాలవలె, ఎర్ర నైన, భయంకరా లయిన కన్నులు కలవియున్నూ అయి తమ కన్నులలోని విష మనే అగ్నితో 
ఇతరులను దగ్గరకు రానీకుండ దహిస్తూ అమృతానికి చుట్టూ కాపాడటంలోని ఆసక్తితో ఉన్న భయంకరా లయిన 
పాములను రెంటిని చూచి, వెంటనే. 


విశేషం: అలం: రూపకం. ఈపద్యరచనలోని రేఫాక్షరబాహుళ్యం, పరుషాక్షరవిన్యాసం సర్పాల భయంకరాకారాలను అక్షరరమ్యంగా 

ధ్వనింపజేస్తున్నవి. 

వ. అయ్యురగంబులం దనపక్షరజోవృష్టినంధంబులంజేసి, వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగనమృతంబు 
కొని గరుడండు గగనంబున కగసిన. 102 


ప్రతిపదార్థం: ఆ+ఉరగంబులన్‌= ఆపాములను; తన, పక్ష, రజస్‌+వృష్టి= తనరెక్కలవలన ఏర్పడిన దుమ్ముయొక్క వర్షంతో; 
అంధంబులన్‌+చేసి= (గ్రుడ్డివాటినిగా చేసి; వాని, శిరంబులు, త్రొక్కి= వాటితలలు (త్రొక్కి; పరా(క్రమంబు+ఎసంగన్‌= 
పరా[క్రమం ఎక్కువ కాగా; అమృతంబు, కొని= అమృతం తీసికొని; గరుడండు; గగనంబునకున్‌= ఆకాశానికి; ఎగసినన్‌= 
ఎగిరిపోగా. 


తాత్సర్యం: ఆపాములను తనరెక్కలచేత ఎగురగొట్టబడిన దుమ్మువర్షంచేత (గ్రుడ్డివాటినిగా చేసి, వాటి తలలు 
తన్ని, శౌర్యమొప్పేటట్లు అమృతాన్ని (గ్రహించి గరుడుడు ఆకాశానికి ఎగిరిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కలహమున నిట్లు సురవీ । రుల బల్వుర నోర్జి, యొక్కరుండ యమృతము. దె 
క్కలికొని, యాస్వాదింపక । యలోలు. డగు వాని6 జూచి హరి యి ట్లనియెన్‌. 103 


ప్రతిపదార్థం: కలహమునన్‌= యుద్దంలో; ఇట్టు= ఈవిధంగా; సురవీరులన్‌= వీరు లైన దేవతలను, పల్వురన్‌= చాలామందిని; 
ఓర్చి= ఓడించి; ఒక్కరుండు+అ= ఒక్కడే; అమృతమున్‌= అమృతాన్ని; తెక్కలికొని= అపహరించి; ఆస్వాదింపక= రుచిచూడక; 
అలోలుండు+అగువానిన్‌= ఆసక్తిలేకుండ ఉన్న ఆగరుత్మంతుడిని, చూచి; హరి= విష్ణువు; ఇట్టు+ అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఈవిధంగా యుద్దంలో దేవతానీరులను పెక్కుమందిని జయించి ఒక్కడే అమృతాన్ని దొంగిలించి 
రుచి చూడకుండ అనాసక్తుడుగా ఉండే గరుత్మంతుడిని చూచి విష్ణువు ఇట్లా అన్నాడు. 


క. నీ విజయోత్సాహమునకు, | లావునకు, జవంబునకు, నలౌల్యమునకు, స 
ద్ధావమునకు మెచ్చి, వరం । బీ వచ్చితి, వేండు మెద్ది యిష్టము నీకున్‌. 104 


ప్రతిపదార్థం: నీ, విజయ+ఉత్సాహమునకున్‌= నీవిజయంలోని ప్రయత్నానికి; లావునకున్‌= బలానికి; జవంబునకున్‌= 
వేగానికి; అలౌల్యమునకున్‌= అనాసక్తికి; సత్‌, భావమునకున్‌= మంచితనానికి; మెచ్చి= సంతోషించి; వరంబు+ఈన్‌, వచ్చితిన్‌= 
వరం ఇవ్వటానికి వచ్చాను; నీకున్‌, ఇష్టము, ఎద్ది= నీకు ఏది ప్రియమో; వేండుము= కోరుకొమ్ము. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ విజయంలోని పూనికకు (ప్రయత్నానికి) బలానికి, వేగానికి, అనాసక్తికి, మంచితనానికి, సంతోషించి 
నీకు వర మివ్వటానికి వచ్చాను. నీ కేది ఇష్టమో కోరుకొమ్ము. 


శ్రీమన్నారాయణుడు గరుడునకు. బ్రసన్ను. డగుట; ఇంద్రుండు గరుడునితో స్నేహించుట (సం. 1-29-12) 
వ. _ అని ప్రసన్నుం డైయానతిచ్చిన యాదిదేవుం డగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి గరుడం డిట్లనియె. 105 


ప్రతిపదార్థం: అని; ప్రసన్నుండు+ఐ= అను([గ్రహించినవాడయి; ఆనతి+ ఇచ్చిన= సెల విచ్చినటువంటి; ఆది, దేవుండు+ 
అగు= మొదటివే ల్పయిన; శ్రీమత్‌+నారాయణునకున్‌= శోభాయుక్తు డయిన నారాయణుడికి; నమస్కరించి= (మొక్కి; 
గరుడండు= గరుత్మంతుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని, దయకలవా డై ఆజ్ఞ ఇచ్చిన దేవాదిదేవు డయిన శ్రీమహావిష్ణువుకు మొక్కి గరుడడు ఇట్టా 
పలికాడు. 


విశేషం: శ్రీమత్‌+నారాయణునకున్‌= శ్రీమన్నారాయణునకు- అనునాసిక సంధి; ఆనతి+ఇచ్చిన= ఇకారసంధి; ఆనతిచ్చిన. 


సీ. '“అమృతాశనంబు చేయకయును దేవ! నా । కజరామరత్వంబు నందుటయును, 
అఖిలలోకంబుల కగ్రణి వైన నీ ।, యగ్రంబునందు ని నృధికభక్తి( 
గొలుచుచు నునికియు. గోరితిం గరుణతో । దయసేయు ముద్దతదైత్యభేది!' 
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతు(। డై యిచ్చి హరి యిట్టు లనియె: 'నాకు 


ఆ. ననఘ! వాహనంబ వై మహాధ్వజమ వై | యుండు మనిన బక్షియును ప్రసాద 
మనుచు మైొక్కిపసజిచె; నంత నాతనిమీ(ద । వజ్ర మెత్తి వైచె వాసవుండు. 106 


ప్రతిపదార్థం: దేవ= ఓదేవుడా! ఉద్దత, దైత్య, భేది= గర్వించిన రాక్షసులను సంహరించేవాడా! అమృత+అశనంబు= అమృతం 
తినటం; చేయకయును= చేయకుండానే; నాకున్‌, అజర+అమరత్వంబున్‌= ముసలితనం, చావు అనేవి లేకుండటాన్ని; 
అందుటయును= పొందటాన్ని; అఖిల, లోకంబులకున్‌= అన్నిలోకాలకు; అ(గ్రణివి+ఐన= (ప్రధానుడ వయిన; నీ, 
అ(గ్రంబునందున్‌= నీయెదుట; నిన్నున్‌; అధిక, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; కొలుచుచున్‌, ఉనికియున్‌= సేవిస్తూ ఉండటము; 
కోరితిన్‌= వేడుకొన్నాను; కరుణతోన్‌= దయతో; దయచేయుము= అనుగ్రహించుము (ఇమ్ము); అనవుడున్‌= అనగా; 
వానికిన్‌= ఆగరుత్మంతుడికి; అభిమతంబులు= కోరికలను; ప్రీతుడు+ఐ= సంతోషించినవా డయి; ఇచ్చి; హరి= విష్ణువు; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు; అనఘ= పాపం లేని వాడా!; నాకున్‌= విష్ణువు నయిన నాకు; వాహనంబవు+ఐ= 
మోసేవాహనాని వై; ధ్వజమవు+ఐ= గొప్ప జెండా వై; ఉండుము; అనినన్‌= అని చెప్పగా; పక్షియును= పక్షి అయిన 
గరుత్మంతుడును; ప్రసాదము+అనుచున్‌= అను[గ్రహమంటూ; (మొక్కి= నమస్కరించి; పజచెన్‌= ఎగిరాడు; అంతన్‌= 
అంతట; అతనిమీందన్‌= ఆగరుత్మంతుడిమీద; వాసవుండు= ఇంద్రుడు; వజ్రము= వజ్రాయుధాన్ని; ఎత్తివైచెన్‌= పైకెత్తి 
విసిరాడు. 


తాత్పర్యం: గర్వితు లైన రాక్షసులను సంహరించేవాడా! దేవా! అమృతం తినకుండానే ముసలితనం, చావు 
రాకుండటాన్నీ, అన్ని లోకాలకు అధికుడ వయిన నీయెదుట మిక్కిలి భక్తితో నిన్ను సేవిస్తుండటాన్నీ కోరినాను. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 155 


దయతో ఇమ్ము. అని గరుత్మంతుడు కోరగా సంతోషించినవా డయి అతనికి కోరికలను ఇచ్చి విష్ణువు “నీవు నాకు 
వాహనంగా, గొప్పజెండాగా ఉండుము” అని చెప్పగా పక్షి అయిన గరుత్మంతుడు అనుగ్రహ మంటూ నమస్కరించి 
యెగిరిపోయాడు. అప్పుడు ఇంద్రుడు అతనిపై వజ్రాయుధాన్ని విసరివేశాడు. 


వ. అదియును నంబరంబున నగ్నికణంబులు చెదరం బటితెంచి పక్షిరాజుపక్షంబులు దాక వచ్చినం జూచి 
గరుడండు నగి, 'నీచేయువేదన నన్నుం దాక నోపదు; నీవు మహాముని సంభవంబ వగుటను, 
దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపంగాదు, గావున మదీ యైకపర్ణశకలచ్చేదంబు సేయుము; 
నాయందు నీశక్తి యింతియి యనిన సకలభూతసంఘం బెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి 
సుపర్జుం డని పొగడిరి. సురేంద్రుండును నవ్విహగేంద్రుమాహాత్మ్యంబునకు మెచ్చి యచ్చెరు వంది యి 
ట్లనియె 107 


3 


ప్రతిపదార్థం: అదియును= ఆవ(జ్రాయుధమును; అంబరంబునన్‌= ఆకాశంలో; అగ్నికణంబులు= నిప్పుకణాలు; చెదరన్‌= 
ఎగిరిపడేట్లుగా; పబుతెంచి= వచ్చి; పక్షిరాజు, పక్షంబులు= పక్షులకు రా జయిన గరుత్మంతుడి రెక్కలను; తాక, వచ్చినన్‌= 
(30) oa wy oa 
తాకటానికి రాగా; చూచి; గరుడుండు= గరుత్మంతుడు; నగి= నవ్వి; నీ, చేయు, వేదన= నీవు చేసే బాధ; నన్నున్‌= నన్ను 
(గరుత్మంతుడిని); తాంకన్‌, ఓపదు= తాకజాలదు; నీవు; మహత్‌, ముని, సంభవంబవు+అగుటను= గొప్పమునినుండి 
పుట్టినదాని వవటంచేతను (వజ్రాయుధం దధీచి వెన్నెముకతో నిర్మింపబడిం దని పురాణవచనం); దేవేంద్రు+ ఆయుధంబవు+ 
అగుటను= దేవేంద్రుడియొక్క ఆయుధ మవటంచేతను; నిన్నున్‌; అవమానింపన్‌, కాదు= అవమానించరాదు; కావునన్‌= 
అందుచేత; మదీయ+ఏక, పర్ల, శకల, ఛేదంబు= నాదయిన ఒక ఈకయొక్క ముక్కను తుంచటాన్ని; చేయుము; 
నాయందున్‌= నామీద; నీ, శక్తి= నీయొక్క (వజ్రాయుధంయొక్క) (ప్రభావం; ఇంతి+అ= ఇంతమా(త్రమే; అనినన్‌= అని 
పలుకగా; సకల, భూత, సంఘంబు+ఎల్లన్‌= అన్ని ప్రాణులయొక్క సమూహమంతా; అతని, పర్లంబుల= ఆ గరుత్మంతుని 
రెక్కలయొక్క; సుస్టిరత్వంబునకున్‌= గట్టితనానికి; మెచ్చి= పొగడి; సుపర్గుండు+అని= సుపర్షుడు అనేపేరుతో; పొగడిరి= 
(ఈ స్‌ (3) ac) 

మెచ్చుకొన్నారు; (సుపర్హుడంటే మంచిబల మైన రెక్కలు కలవాడని వ్యుత్పత్తి; సుర+ఇం|ద్రుండును= దేవతలకు రాజయిన 
ఇం(దుడు కూడా; ఆ, ఏహగ+ ఇందు, మాహాత్యంబునకున్‌= ఆ పక్షులకు రాజయిన గరుత్మంతుడి గొప్పతనానికి; మెచ్చి; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యం పొంది; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆవజ్రాయుధం ఆకాశంలో నిప్పుకణాలు ఎగురునట్టుగా వచ్చి పక్షులకు రాజయిన గరుత్మంతుడి 
రెక్కలను తాకటానికి రాగా చూచి గరుడుడు నవ్వి “నీవు చేసే బాధ నన్ను తాకజాలదు. నీవు గొప్పముని అయిన 
దధీచి వెన్నెముకచేత చేయబడినదాన వవటంచేత నిన్ను అవమానించటం తగదు. కావున నాయొక్క ఒక 
యీకముక్కను (త్రుంచివేయుము. నాపై నీశక్తి ఇంతమాత్రమే” అని పలుకగా సర్వభూతసమూహం అతనిరెక్కల 
దృఢత్వానికి మెచ్చుకొని సుపర్హు డని స్తుతించింది. దేవేంద్రుడుసైతం ఆపక్షిరాజుగొప్పతనానికి మెచ్చి ఆశ్చర్యపడి 
ఇట్లా పలికాడు. 


విశేషం: ఇక్కడ గరుత్మంతుడికి సుపర్డు డనే పేరు ఎట్లా వచ్చిందో చెప్పబడింది. 


ఆ. _ నిరుపమానశౌర్య! నీతోడం జెలిమి సే; యంగ నా కభీష్ట మైనయదియు; 
నిట్టి విక్రమంబు, నిట్టి సామర్థ్యంబు( గలదె! యొరుల కిజ్జగంబునందు. 108 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిరుపమాన, శౌర్య=సాటిలేని పరాక్రమం కలవాడా! నీతోడన్‌, చెలిమి= నీతో(గరుత్మంతుడితో) స్నేహం; 
చేయంగన్‌= చేయటానికి; నాకున్‌+అభీష్టము+ఐన, అదియు= నాకు కోరిక గలిగింది; ఇట్టి విక్రమంబున్‌= ఇటువంటిపరాక్రమం; 
ఇట్టి, సామర్హ్యంబున్‌= ఇటువంటిశక్తి; ఒరులకున్‌= ఇతరులకు; -ఈ+జగంబునందున్‌= ఈలోకంలో; కలదే+ఎ= కలదా 
(లేదని భావం). 


తాత్సర్యం: ఓసాటిలేనిపరాక్రమం కలవాడా! నీతో స్నేహం చేయా లని నాకు కోరిక కలిగింది. ఇటువంటి విక్రమం, 
సమర్ధత ఈ లోకంలో ఇతరులకు ఉన్నదా? (లేదని భావం). 


విశేషం: నీతోడన్‌+చెలిమి; సమాసాలలో చేత, తోడ, వలన అనే వాటికి ఇత్వం వస్తుంది. నీతోడి చెలిమి- అలుకృమాసం. 


క, అమరు(డ వజరు(డ వజితుండ | వమేయుండవు; నీకు నమృత మది యేల ఖగో 
త్తమ! దీని నొరుల కిచ్చిన । నమరులకును వా రసాధ్యు లగుదురు పోరన్‌. 109 


ప్రతిపదార్థం: అమరు(డవు= మరణం లేనివాడివి; అజరుండవు= ముసలితనం లేనివాడివి; అబితుండవు= ఓడింపబడనివాడివి; 
అమేయు(డవు= కొలది చెప్పరానివాడివి; నీకున్‌; అమృతము+అది+ఏల= అమృతం ఎందుకు? ఖగ+ఉత్తమ!= పక్షులలో 
డ్రేష్టుడా! దీనిన్‌= ఈఅమృతాన్ని; ఒరులకున్‌= దేవతలకంటె ఇతరులకు; ఇచ్చినన్‌= ఇస్తే; వారు= ఆ అమృతం (త్రాగినవారు; 
పోరన్‌= యుద్దంలో; అమరులకును= దేవతలకుకూడ; అసాధ్యులు+అగుదురు= జయింపరానివా రవుతారు. 


తాత్సర్యం: నీవు మరణం, ముసలితనం, పరాజయం లేనివాడివి. ఇట్టివాడి వని కొలది యిడరానివాడివి. నీకు 
అమృతం ఎందుకు? ఓ పక్షిరాజా! ఈ అమృతాన్ని ఇతరులకు ఇస్తే వారు దేవతలకుకూడ జయింపరానివా 
రవుతారు. 


క. “నీ వొరులకు నీయమృతం । బీ వలవదు; నాకు మగుడ నిచ్చిన నీ కి 
ష్టావాప్తి యగు విధం బే(। గావించెది ననిన హరికి గరుడం డనియెన్‌. 110 


ప్రతిపదార్థం: నీవు= (గరుత్మంతుడు); ఒరులకున్‌= ఇతరులకు; ఈ అమృతంబు= ఈఅమృతాన్ని; ఈ, వలవదు= 
ఇయ్యవద్దు; (ఈన్‌- ఇచ్చుధాతువుయొక్క తుమున్నర్ణకరూపం); నాకున్‌; మగుడన్‌, ఇచ్చినన్‌= తిరిగి ఇస్తే; నీకున్‌; ఇష్ట+అవాప్తి= 
ఇష్టమయినదాన్ని పొందటం; అగు, విధంబు= అయ్యేవిధానాన్ని; ఏన్‌= నేను; కావించెదన్‌= చేస్తాను; అనినన్‌= అని చెప్పగా; 
హరికిన్‌= ఇంద్రుడికి; గరుడండు= గరుత్మంతుడు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: 'నీవు ఇతరులకు ఈఅమృతాన్ని ఇయ్యవద్దు. నాకు దాన్ని తిరిగి తెచ్చి ఇస్తే నీకిష్టమయింది జరిగేవిధంగా 
నేను చేస్తా నని ఇంద్రుడు గరుత్మంతుడితో చెప్పగా, అతడితో గరుత్మంతుడు ఇట్లా అన్నాడు. 


వ. “ఏను మదీయమాతృదాసీత్వనిరాసార్థం బురగుల కమృతంబు( దెచ్చియిత్తు నని కాద్రవేయులతో నొడివి 
వచ్చినవా(డ; నీ యమృతంబు గొనిపోయి వారల కిచ్చి మదీయజననీదాస్యంబు. బాచికొనిన, నురగు లీ 
యమృతం బుపయోగింపకుండ ముందటి నీవు గొనిచను' మనిన, నగ్గరుడని మహానుభావంబునకు మెచ్చి 
'నీబలపరాక్రమంబులు వినవలతుం జెప్పు మనిన నయ్యింద్రునకు గరుడం డి ట్లనియె. 111 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 157 
ప్రతిపదార్థం: ఏను= నేను; మదీయ, మాతృ, దాసీత్వ, నిరాస+అర్థంబు= తల్లియొక్క దాసితనాన్ని పోగొట్టటానికి; ఉరగులకున్‌= 
పాములకు; అమృతంబున్‌, తెచ్చి, ఇత్తున్‌, అని= తీసుకొని వచ్చి ఇస్తానని; కా(ద్రవేయులతోన్‌= కద్రువకుమారు లయిన 
పాములతో; నొడివి, వచ్చినవాండన్‌= చెప్పి వచ్చినవాడిని; ఈ, అమృతంబు; కొనిపోయి= తీసికొనివెళ్ళి; వారలకున్‌= ఆపాములకు; 
ఇచ్చి; మదీయ, జననీ, దాస్యంబున్‌= నాతల్లియొక్క దాసితనాన్ని; పాచికొనినన్‌= పోగొట్టుకొన్నతరువాత; ఉరగులు= పాములు; 
ఈ, అమృతంబున్‌= నేను తీసికొనివెళ్ళిన అమృతాన్ని; ఉపయోగింపకుండన్‌= వాడకుండ(భుజింపకుండ); ముందణన్‌= 
ముందుగా; నీవు; కొని=తీసికొని; చనుము= వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; ఆ, గరుడని, మహత్‌+అనుభావంబునకున్‌= 
ఆగరుత్మంతుడి మహత్తానికి; మెచ్చి=మెచ్చుకొని; నీ, బల, పరాక్రమంబులు= నీయొక్క బలాన్ని; పరాక్రమాన్ని; వినన్‌, 
వలతున్‌= వినగోరుతాను; చెప్పుము; అనినన్‌= అనగా; ఆ+ఇంద్రునకున్‌= ఆ దేవేంద్రుడికి; గరుడండు; ఇట్టు+ అనియెన్‌. 


తాత్సర్యం: 'నేను నాతల్లి అయిన వినతదాస్యం తొలగించే నిమిత్తం, మీకు అమృతం తీసికొని వచ్చి ఇస్తా నని 
కద్రువకుమారు లైన పాములతో చెప్పి వచ్చాను. ఈ అమృతం తీసికొనిపోయి ఆ పాముల కిచ్చి నా తల్లిదాస్యం 
పోగొట్టుకొన్న పిమ్మట, పాము లీ అమృతం (త్రాగకముందే నీవు దాన్ని (గ్రహించి వెళ్ళుము" అని గరుడడు పలుకగా 
అతని మహత్యం మెచ్చుకొని 'నీబలాన్ని, పరా(క్రమాన్ని వినగోరుతాను; చెప్పు మని అడుగగా ఆ ఇంద్రునితో 
గరుడుడు ఇట్టా పలికాడు. 


క పరనిందయు, నాత్మగుణో | త్మరపరికీర్తనము( జేయంగా నుచితమె స 
త్పురుషుల? కైనను, నీ క । చ్చెరువుగ నా కలతెజంగు. జెప్పెద. బ్రీతిన్‌. 112 


ప్రతిపదార్థం: సత్‌, పురుషులకున్‌= సజ్జనులకు; పర, నిందయున్‌= ఇతరులను నిందించటం; ఆత్మ గుణ+ఉత్కర, 
పరికీర్తనమున్‌= తనయొక్క గుణాల సముదాయాన్ని పొగడుకోవటం; చేయంగాన్‌, ఉచితము+ఎ= చేయటం తగునా! ఐనను= 
అయినప్పటికిని; నీకున్‌= (ఇంద్రుడికి); అచ్చెరువుగన్‌= ఆశ్చర్యమయ్యేటట్టుగా; నా, కల, తెజంగున్‌= నాసత్య మయిన 
విధాన్ని; ప్రీతిన్‌= ఇష్టంతో; చెప్పెదన్‌= చేస్తాను. 


తాత్పర్యం: ఇతరులను నిందించటం, తమగుణాలసముదాయాన్ని మెచ్చుకోవటం చేయటం సజ్జనులకు తగునా? 
(తగదు). అయినా నీకు ఆశ్చర్య మయ్యేటట్టుగా నా సత్యమయినవిధాన్ని ప్రీతితో చెప్తాను. 


ఉ. స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా 
లావున బూని తాలు, నవిలంఘ్యపయోధిజలంబు లెల్ల ర 
త్నావళితోన చల్లుదు బృహన్ని జపక్షసమీరణంబునన్‌, 
దేవగణేశ! యీక్షణమ త్రిమ్మరి వత్తు. ద్రివిష్టపంబులన్‌. 113 


ప్రతిపదార్థం: దేవ, గణ+-ఈశ= దేవతల సమూహానికి రాజా! స్థావర, జంగమ, (ప్రవితతంబు+అగు= అచరాలు, చరాలు 
అయిన వస్తువులతో నిండినట్టి; భూవలయంబున్‌, ఎల్లన్‌= భూమండలాన్నంతటిని; నాలావునన్‌= నాబలంతో, పూని= 
వహించి; తాల్తున్‌= మోస్తాను; బృహత్‌, నిజ, పక్ష, సమీరణంబునన్‌= పెద్ద వయిన నారెక్కలగాలితో; అవిలంఘ్య, పయోధి, 
జలంబులు+ఎల్లన్‌= దాటశక్యం కాని సముద్రంయొక్క నీళ్ళ నన్నింటిని; రత్న+ఆవళితోన్‌+అ= రత్నాలసమూహంతో పాటుగా; 
చల్లుదున్‌= వెదజల్లుతాను; త్రి, విష్టపంబులన్‌= మూడులోకాలను; ఈక్షణము+అ= ఒక్కక్షణంలోనే; (త్రిమ్మరి, వత్తున్‌= 

(30) టా స] oa (my) — 
చుట్టు తిరిగి వస్తాను. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓదేవగణాలకు రాజా! ఇంద్రుడా! చరాలు; అచరాలు అయిన పదార్థాలతో నిండినట్టి 
భూమండలాన్నంతటిని నాబలంతో వహించి మోస్తాను. పెద్ద వయిన నారెక్కలగాలితో దాట శక్యం కాని సముద్రపునీళ్ళ 
నన్నింటిని రత్నాలసమూహంతో పాటుగా వెదజల్టుతాను. మూడులోకాలను క్షణంలో చుట్టి వస్తాను. 


విశేషం: గరుత్మంతుడిలో ధీరోదాత్తలక్షణాలు ప్రకటితమైనవి. ఉదారత(బంధముయొక్కఅవికటత్వం)అనే శబ్దగుణం ఉదాత్తంగా 

పోషింపబడింది. ఈ పద్యం పరా(క్రమవర్లనానికి గౌరవం తెచ్చింది. ఇది నన్నయగుణసంవిధానశిల్పం. 

వ. అని చెప్పిన గరుడని జవసత్త్వసామర్థ్యంబులకు మెచ్చి సంతసిల్లి “నీవు నాతో నెప్పుడు బద్దసఖ్యుండ వై 
యుండవలయు' నని, వెండియు దేవేంద్రుండు గరుడని కి ట్లనియె. 114 


ప్రతిపదార్థం: అని, చెప్పినన్‌= అని చెప్పగా; గరుడని= గరుత్మంతుడియొక్క; జవ, సత్త్యసామర్థ్యంబులకున్‌= వేగానికి, 
బలానికి, శక్తికి; మెచ్చి; సంతసిల్లి= సంతోషించి; నీవు= (గరుత్మంతుడు); నాతోన్‌= (దేవేంద్రుడితో); ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
బద్ద, సఖ్యుండవు+అయి= కట్టబడిన స్నేహం కలవాడి వై; ఉండన్‌, వలయున్‌, అని= ఉండా లని, వెండియున్‌= మళ్ళీ; 
దేవ+ఇంద్రుండు= దేవతలకు రాజయిన ఇంద్రుడు; గరుడనికిన్‌+ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని గరుడడు చెప్పగా, అతనివేగానికి, బలానికి, శక్తికి మెచ్చుకొని, సంతోషించి, 'నీవు నాతో ఎల్లప్పుడు 
స్నేహం కలవాడి వయి ఉండాలి' అని పలికి, మళ్ళీ ఇంద్రుడు గరుడనితో ఇ ట్లన్నాడు. 


క. “నా కభిమత మొనరించితి । నీ కిష్టము చెప్పికొను' మనిన 'దుర్మదు లై 
మా కి ట్లహితము. జేసిన | యా కద్రువపుత్తు లశన మయ్యెడు నాకున్‌. 115 


ప్రతిపదార్థం: నాకున్‌+అభిమతము= నాకు(ఇండద్రుడికి) ఇష్టమైనదాన్ని; ఒనరించితి(వి)= చేశావు; నీకున్‌= (గరుత్మంతుడికి); 
ఇష్టము= ప్రియ మైనది; చెప్పికొనుము= తెల్పుము; అనినన్‌= అని చెప్పగా; దుర్మదులు+ఐ= చెడ్డగర్వం కలవా రయి; 
మాకున్‌= నాకు, నాతల్లి అయిన వినతకు; అహితమున్‌= అపకారాన్ని; చేసిన; ఆకద్రువ, పు(త్రులు= ఆకద్రువ 
యొక్కకొడుకులు(పాములు); నాకున్‌= నాకు; అశనము+అయ్యెడున్‌= ఆహారం అగునుగాక! 


తాత్సర్యం: 'నాకు ఇష్ట మైనదాన్ని చేశావు. నీ కిష్ట మయినదాన్ని తెల్పుము” అని ఇంద్రుడు గరుత్మంతుడితో 
చెప్పగా, 'అతిగర్వం కలవా రయి నాకు, నాతల్లి అయిన వినతకు అపకారం చేసిన కద్రువకొడుకులు నాకు ఆహారం 
కావాలి. 
క. భవదభిరక్ష్యము లగు నీ | భువనంబులయందు సర్పములు ద్రిమ్మరుటన్‌ 

దివిజాధిప! నీ కెలి(గిం । పవలసె; నీయాజ్ఞ నాకు. బడయంగ వలసెన్‌. 116 


ప్రతిపదార్థం: దివిజ+అధిప= దేవతలకురాజా! భవత్‌+అభిరక్ష్యములు+అగు= నీచే కాపాడదగినట్టి; ఈ, భువనంబుల, 
అందున్‌= ఈలోకాలలో; సర్పములు= పాములు; (త్రిమ్మరుటన్‌= తిరుగుచుండటంచేత; నీకున్‌; ఎజీగింపన్‌వలసెన్‌= తెలియజేయ 
వలసి వచ్చింది; నీ, ఆజ్ఞన్‌= నీఅనుజ్ఞను; నాకున్‌; పడయంగన్‌వలసెన్‌= పొందవలసి వచ్చింది. 


తాత్సర్యం: ఓ దేవరాజా! ఇంద్రుడా! నీచే రక్షింపదగినట్టి ఈలోకాల్లో పాములు తిరుగుతుండటంచేత నీకు 
తెలియజేయవలసి వచ్చింది. నాకు నీఆజ్ఞ పొందవలసి వచ్చింది. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 159 


విశేషం: మహాబలశాలి అయిన గరుడడు తనంత తానే పాములను తినగలడు. ఇతరులఅనుమతి అడుగవలసిన అక్కరలేదు. 
అయినా, ఇంద్రపాలితా లయిన లోకాల్లో పాములు తిరుగుతుంటాయి కాబట్టి, వినయంతో అతని ఆజ్ఞను అర్థించాడు. 


వ. అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి, తదనుగమ్యమానుం డై, యురగుల 
యొద్దకు వచ్చి, మరకతహరితం బైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి, యురగులకుం జూపి యి 
ట్లనియె. 117 

ప్రతిపదార్థం: అని; గరుడండు= గరుత్మంతుడు; తనకున్‌, ఉరగ, భోజనత్వంబు= పాములు భోజనంగా గలిగిఉండటాన్ని; 
సురపతిచేతన్‌= దేవతలకు రా జయిన ఇంధద్రునిచేత; పడసి= పొంది; తద్‌, అనుగమ్యమానుండు+ఐ= ఆ ఇంద్రునిచే 
అనుసరింపబడుతున్నవాడయి; ఉరగుల+ఒద్దకున్‌= పాములసమీపానికి; వచ్చి; మరకత, హరితంబు+ఐన= మరకతమణులవలె 
ఆకుపచ్చనైన; కుశ+ఆస్తరణంబునన్‌= దర్భలపరుపుమీద; అమృతకలశంబు= అమృతం కలపాత్రను; నిలిపి= ఉంచి; ఉరగులకున్‌= 
పాములకు; చూపి; ఇట్టు+ అనియెన్‌. 


తాత్సర్యం: అని గరుడడు తనకు పాములు భోజనంగా కలిగిఉండటాన్ని ఇంద్రుడిచేత పొంది, ఆ ఇండద్రుడిచే 
అనుసరింపబడుతున్నవా డయి పాములదగ్గరకు, వచ్చి, మరకతమణులవలె పచ్చగా ఉన్న దర్భల పరుపుపై (పేర్చినచోట) 
అమృత ముండేపా(త్రను పెట్టి, పాములకు చూపి, ఇట్టా పలికాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క అనిమిషనాథ సుగుప్త మ । యిన యమృతము దెచ్చి మీకు నిచ్చితి; నస్మ 
జ్ఞననీదాస్యము వాసెను । దినకరపవనాగ్నితుహినదీప్తుల కరిగాన్‌. 118 


ప్రతిపదార్థం: అనిమిషు నాథ, సు, గుప్త్రము+అయిన= దేవతలకు రా జయిన ఇంద్రుడిచేత బాగుగా రక్షింపబడిన; 
అమృతము, తెచ్చి, మీకున్‌, ఇచ్చితిన్‌= అమృతాన్ని తెచ్చి మీ కిచ్చాను; అస్మద్‌+జననీ, దాస్యము= నాతల్లి అయిన 
వినతయొక్క దాసితనం; దినకర, పవన+లఅగ్ని, తుహిన, దీప్తులు+అ= సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనేవారు; కరి, 
కాన్‌= సాక్షిగా; పాసెన్‌= తొలగింది. 


తాత్సర్యం: దేవేంద్రుడిచేత బాగుగా రక్షింపబడిన అమృతాన్ని తెచ్చి మీ కిచ్చివేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, 
చంద్రుడు అనేవాళ్ళు సాక్షులుగా నాతల్లి అయిన వినతయొక్క దాసితనం పోయింది. 


విశేషం: దాస్యము+పాసెను= దాస్యమువాసెను - పకారానికి వాదేశం. అస్మద్‌+జనని= అస్మజ్ఞనని - శ్చుత్వసంధి. ఈపద్యంలో 
అర్థవ్యక్తి(అర్థవ్యక్తిహతుత్వం)అనే శబ్దగుణం రాణిస్తున్నది. “అనిమిషనాథసుగుప్త మైన అమృతాన్ని తాను తేవటంలో ఉన్న 
తెగువను గరుత్మంతుడు చెప్పటంతోపాటు గుప్తంగాఉన్న ఇంద్రుడిబారినుండి అమృతాన్ని దక్కించుకోవటం మీశక్తియుక్తులమీద 
ఆధారపడి ఉన్నదనిచెపుతున్న అర్థం ఇందులో వ్యంగ్యం. అమృతం తేవటమేకాని దానిని వినియోగించటం తన బాధ్యత 
కాదని వ్యంగ్యం. వెంటనే తల్లిని తీసికొని వెళ్ళటంలో అది స్పష్ట మౌతున్నది. 


వ. 'మీరలుస్మాతాలంకృతులరై వచ్చి దీని నుపయోగింపుం' డని పంచి, తల్లిం దనవీ( పెక్కించుకొని విహగేంద్రుం 
డురగుల కదృశ్యుందైయున్న సురేంద్రు వీడ్కొని చనియె; నిట యురగులును నమృతోపయోగకు 
తూహలంబున నొండొరులం గడవ( గృతస్నానాలంకృతు లై చనుదెంచుటకు ముందటి. 119 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీరలు= మీరు; స్నాత+అలంకృతులరు+ఐ= స్నానం చేసినవారు, అలంకరించు కొన్న వారు నై 
(విశేషణోభయపదకర్మధారయం); వచ్చి; దీనిన్‌= ఈ అమృతాన్ని; ఉపయోగింపుండు+అని= వాడుకొనం డని (భుబించం 
డని); పంచి= పంపి; తల్లిన్‌= తల్లి అయిన వినతను; తన, వీపవు+ఎక్కించుకొని= తనవీపున ఎక్కించుకొని; విహగ+ఇంద్రుండు= 
పక్షులకు ఇంద్రు డయిన గరుత్మంతుడు; ఉరగులకున్‌= పాములకు; అదృశ్యుండు+ఐ= కనబడనివా డై; ఉన్నన్‌; సుర+ఇం(ద్రు= 
దేవతలరా జయిన ఇంద్రుడిని; వీడ్కొని= పోయివస్తా నని చెప్పి విడిచి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= అమృతముండే చోట; 
ఉరగులునున్‌= పాములు కూడా; అమృత+ఉపయోగ, కుతూహలంబునన్‌= అమృతాన్ని వాడుకొనే (త్రాగే) ఉత్సాహంతో; 
ఒండు+ఒరులన్‌= ఒకరొకరిని; కడవన్‌= దాటి ముందుకు పోయేటట్లు; కృత, స్నాన+అలంకృతులు+ఐ= చేయబడినస్నానం 
కలవారును, అలంకరింపబడినవారును అయి; చనుదెంచుటకున్‌= రావటానికి; ముందణన్‌= ముందుగానే. 


తాత్సర్యం: మీరు స్నానం చేసిన పిమ్మట అలంకరించుకొని వచ్చి అమృతం (త్రాగం డని పంపి, పక్షిరా జయిన 
గరుత్మంతుడు తల్లి అయిన వినతను తనవీపుపై ఎక్కించుకొని, పాములకు కనబడకుండ ఉండే దేవేంద్రుడి కడ 
సెలవుపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంక ఇచ్చట- పాములు అమృతం ఉపయోగించటంలోని ఉత్సాహంతో ఒండొంటిని 
దాటేటట్టుగా(ఆహమహమికతో) స్నానం చేసి, అలంకరించుకొని రావటానికి ముందే. 


నిశేషం: స్నాతాలంకృతులు+రు. ఇది ప్రథమావిభక్తితో ముగిసే యుష్మద్విశేషణ మవటంచేత, బహువచనాంత మవటంచేత 
'రు' ఆగమంగా వచ్చింది. ఈ ఆగమానికి వెనుక ఉండే ఉత్వం అత్వంగా మారింది. స్నాతాలంకృతులరు. 


క. అమరాధిపు( డమృతము. గొని । యమరావతి కరిగి, తొంటియట్టుల సుస్టా 
నమున నవిచలిత రక్షా । క్షము౦ డై రక్షించుకొని సుఖస్టితి నుండెన్‌. 120 


ప్రతిపదార్థం: అమర+అధిపుండు= దేవతలకు రాజయిన ఇంద్రుడు; అమృతమున్‌+కొని= అమృతాన్ని తీసికొని, అమరావతికిన్‌= 
దేవతలపట్టణ మయిన అమరావతికి; అరిగి= వెళ్ళి; తొంటి, అట్టులు+అ= పూర్వంవిధంగానే; సు, స్థానమునన్‌= మంచిచోట; 
అవిచలిత, రక్షా, క్షము(డు+ఐ= చెదరని రక్షణలో సమర్భు డయి; రక్షించుకొని= కాపాడు కొని; సుఖ, స్థితిన్‌= సుఖమయిన 
ఉనికితో; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: ఇంద్రుడు అమృతాన్ని గ్రహించి, అమరావతీనగరానికి వెళ్ళి పూర్వంవలెనే, ఆ అమృతాన్ని మంచిచోట 
ఉంచి స్థిరమైన రక్షణంలో సమర్ధు డై రక్షించుకొంటూ, సుఖంతో కూడిన స్థితితో ఉండినాడు. 


వ. అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు 
రెండుగా వ్రయ్యుటంజేసి, నాటంగోలె ద్విజిహ్వులు నాం బరంగిరి; యమృతస్థితింజేసి దర్భలు పవిత్రంబు 
లయ్యె. 121 


ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; ఆ+ఉరగులు= ఆ పాములు; అమృతంబు= అమృతాన్ని; ఉపయోగింపన్‌, కానక= 
ఉపయోగింపలేక (త్రాగాలని ఎంచి దాన్ని కానకు; దాని, ఉన్న, స్థానంబు+అని= అది ఉన్నచో టని; (కర్భపద (ప్రథమకు షష్ట; 
దర్భలు; నాకినన్‌= నాకగా; నాలుకలు; రెండుగా; (వ్రయ్యుటన్‌, చేసి= చీలుటచేత; నాటన్‌, కోలెన్‌= నాటనుండి; ద్వి, జిహ్వులు, 
నాన్‌= రెండు నాలుకలు కలవారనేటట్టు; పరంగిరి= ఒప్పినారు; అమృత, స్థితిన్‌, చేసి= అమృతంయొక్క ఉనికిచేత; దర్భలు; 
పవిత్రంబులు+అయ్యెన్‌= పవిత్రాలయ్యాయి. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తాత్సర్యం: పిమ్మట ఆపాములు అమృతం (త్రాగటానికి వెళ్ళి, అది అచ్చట లేకపోవటంచేత ఉపయోగింప లేక 
అది ఉన్నస్థల మని దర్భలు నాకగా వాటిఅంచులు పదునుగా ఉంటాయికాబట్టి వాటి నాలుకలు రెండుగా చీలాయి. 
నాటినుండి పాములు (ద్విజిహ్వులు) రెండునాలుకలు కలవిగా ఒప్పినాయి. అమృతం తమపై ఉంచటం చేత 
దర్భలు పవిత్రా అయ్యాయి. 


క. ఈ సౌపర్ణ్థాఖ్యానము | భాసురముగ వినిన పుణ్యపరులకు నధిక 
శ్రీ సంపద లగు; దురితని | రాసం బగు; బాయు నురగరక్షోభయముల్‌. 122 


ప్రతిపదార్థం: ఈ, సౌపర్ష+ఆఖ్యానము= గరుత్మంతుడికి సంబంధించిన ఈ కథను; భాసురముగన్‌= 'ప్రకాశమానంగా 
(ఒప్పుగా); వినిన= వినినట్టి; పుణ్యపరులకున్‌= పుణ్యంపట్ల ఆసక్తి కలవారికి; అధికశ్రీ సంపదలు= విస్తారమయిన సిరియు, 
సంపదయు; అగున్‌= కలుగుతుంది; దురితనిరాసంబు= పాపాలు తొలగటం; అగున్‌=అవుతుంది; ఉరగ, రక్ష, భయముల్‌= 
పాములవలన, రాక్షసులవలన భయాలు; పాయున్‌= తొలగిపోతాయి. 


తాత్సర్యం: గరుత్మంతుడికి సంబంధించిన ఈ కథను ఒప్పుగా వినిన పుణ్యాత్ములకు అధిక మయిన సిరిసంపదలు 
కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాములనుండి, రాక్షసులనుండి భయాలు తొలగిపోతాయి. 


విశేషం: ఇది గరుడోపాఖ్యానం వినటంవలన కలిగే ఫలాన్ని తెల్పుతున్నది - ఫలశ్రుతి. 


వ. ఇట్లురగు లమృతం బుపయోగింపం గానక చనిన, శేషుండు తనతల్లియుం దమ్ములు(జేసిన యధర్మంబునకు 
నిర్వేదించి, వారల విడిచి కడునిష్టతో గంధమాదన బదరీవన గోకర్ణ పుష్కరారణ్య హిమవంతంబు లాదిగా 
గల పుణ్యస్థానంబులం దనేక సహస్రవర్షంబులు బ్రహ్మ నుద్దేశించి తపంబు సేసిన, బ్రహ్మయు( బ్రత్యక్షం బై 
వరంబు వేడు మనిన శేషుం డి ట్లనియె. 123 

ప్రతిపదార్థం: ఇట్టు=- ఈవిధంగా; ఉరగులు= పాములు; అమృతంబు= అమృతాన్ని; ఉపయోగింపన్‌, కానక= ఉపయోగించటానికి 
పొందక; చనినన్‌= వెళ్ళిపోగా; శేషుండు= ఆదిశేషుడు; తన తల్లియున్‌; తమ్ములున్‌; చేసిన; అధర్మంబునకున్‌= ధర్మవిరుద్ద 
మయిన కార్యానికి; నిర్వేదించి= దుఃఖించి; వారలన్‌= తల్లిని, తమ్ముళ్ళను; విడిచి; కడు, నిష్టతోన్‌= మిక్కిలి నియమంతో; 
గంధమాదన, బదరీవన, గోకర్ల, పుష్కర+అరణ్య, హిమవంతంబులు+ఆదిగాన్‌= గంధమాదనపర్వతం, బదరీవనం, 
గోకర్లమనేక్షేత్రం, పుష్కర మనే పేరున్న అరణ్యం, హిమవత్సర్వతం మొదలుగా ఉండే; పుణ్యస్థానంబులందున్‌= పవిత్రా లైన 
ప్రదేశాలలో; అనేక సహ(స్రవర్షంబులు= పెక్కువేలయేండ్డు; (బ్రహ్మన్‌, ఉద్దేశించి= (బ్రహ్మనుగురించి; తపంబు, చేసినన్‌= 
తపస్సు చేయగా; (బ్రహ్మయున్‌= (బ్రహ్మకూడ; ప్రత్యక్షంబు+ఐ= ఎదుట నిలిచి; వరంబు, వేడుము+అనినన్‌= ఏదైనా వరం 
వేడుకొ మ్మని అనగా; శేషుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా పాములు అమృతాన్ని ఉపయోగించే భాగ్యం పొందలేక వెళ్లిపోగా, ఆదిశేషుడు తనతల్లి, 
తమ్ములు చేసిన ధర్మవిరుద్ద మైన కార్యానికి అసహ్యాపడి, దుఃఖించి, వారిని విడిచి, మిక్కిలి నియమంతో 
గంధమాదనపర్వతం, బదరీవనం, గోకర్లక్షేత్రం, పుష్కరారణ్యం, హిమాచలం మొదలయిన పుణ్యక్షేత్రాలలో 
పెక్కువేలయేండ్డు (బ్రహ్మనుగురించి తపస్సు చేయగా బ్రహ్మకూడ కనుల ఎదుట నిలిచి ఏదైనా వరం వేడుకొమ్మని 
పలుకగా ఆదిశేషుడు ఇట్టా అన్నాడు. 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రహ్మ యనుజ్ఞవలన శేషుడు భూభారంబు దాల్చుట (సం. 1-32-2) 


(ఈక 


“తల్లియు నాసహోదరులును మూరు లై! ధర్మువు నుచితంబు( దప్పి వినత 
కావైనతేయున కపకారములు సేసి, | రెప్పుడు వారు సహింప కెగ్గు 
సేయుదు, రేను రోసితి, వారితోడిపొ । త్తొల్లం దపంబు సేయుచు శరీర 
భారంబు విడిచెద( బరమేష్టి!'' యనవుడు । నాతని సమబుద్ధి కజుండు మెచ్చి 


ఆ. నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు । దాల్పనోపు నట్టి దైర్యయుతు(డ, 
విది యనన్యవిషయ; మిమ్మహీభారంబు । నీవ తాల్ప్వవలయు నిష్టతోడ. 124 


ప్రతిపదార్థం: పరమేస్టి= ఓ (బ్రహ్మదేవుడా! తల్లియున్‌= తల్లి అయిన కద్రువయు; నా, సహోదరులును= తోడబుట్టిన నా 
తమ్ములును; మూర్భులు+ఐ= బుద్దిలేనివా రయి; ధర్మువున్‌= ధర్మాన్ని; ఉచితంబున్‌= తగినకార్యాన్ని; తప్పి= అతిక్రమించి; 
వినతకున్‌= సవతితల్లి అయిన వినతకు, వైనతేయునకున్‌= వినతకుమారు డైన గరుడునికిని; అపకారములు= హానులను; 
చేసిరి; వారు= తల్లి, తమ్ముళ్ళును; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; సహింపక= సైపక, ఓర్వలేక; ఎగ్గు, చేయుదురు= హాని చేస్తారు; 
౧ ౧ a nM ar) 
ఏను= నేను; రోసితిన్‌= అసహ్యపడ్డాను; వారితోడి, పొత్తు+ఒల్లన్‌= తల్లితోను, తమ్ములతోను స్నేహాన్ని అంగీకరించను; 
తపంబు, చేయుచున్‌= తపస్సు చేస్తూ; శరీరభారంబు= దేహంయొక్క బరువును; విడిచెదన్‌= వదలుతాను(మరణిస్తాను); 
అనవుడున్‌= అనిన అనంతరం; అతని, సమబుద్దికిన్‌= శేషునియొక్క ధర్మంతోకూడిన తలంపుకు; అజుండు= (బ్రహ్మ; మెచ్చి; 
నిత్య, సత్య, ధర్మ, నిరతుండవు= ఎల్లప్పుడు సత్యం పట్ట, ధర్మంపట్ట ఆసక్తికలవాడివి; అఖిలంబు= సర్వాన్ని, తాల్పన్‌, 
ఓపు+అట్టి= ధరింపజాలునట్టి; థైర్యయుతుండవు= ధైర్యంతో కూడినవాడివి; ఇది, అనన్య, విషయము= ఇతరులకు 
శక్యం(గోచరం)కాని కార్యం(అంశం); -ఈ+మహీభారంబు= ఈభూమియొక్కబరువును; నిష్టతోడన్‌= స్థిరత్వంతో; నీవు+అ= 
నీవే; తాల్పన్‌వలయు= ధరించాలి. 


తాత్సర్యం: 'ఓబ్రహ్మదేవుడా! నాతల్లి అయిన కద్రువ, తమ్ముళ్ళు, మూఢు లై ధర్మాన్ని, యుక్తాన్ని, విడిచి నా 
సవతితల్లి అయిన వినతకు, ఆమె కుమారు డైన గరుడుడికి కీడులు చేశారు. వాళ్ళు ఓర్వలేక ఎప్పుడూ ఇట్టే హాని 
చేస్తుంటారు. నేను అసహ్యపడ్డాను. వాళ్ళతో కలిసి ఉండటం నా కిష్టం లేదు. తపస్సు చేస్తూ దేహభారాన్ని విడుస్తాను' 
అని శేషుడు పలుకగా, బ్రహ్మ అతడి ధర్మబుద్దికి మెచ్చి 'నీవు ఎల్లప్పుడు సత్యంపట్ల, ధర్మంపట్ల ఆసక్తి కలిగినవాడివి. 
సర్వం భరించేధైర్యంతో కూడినవాడివి. ఇది ఇతరులకు శక్యం కాని విషయం. ఈభూమియొక్క బరువును నీవే 
నియమంతో భరించాలి. 


చ. వినతకు నాత్మజుం డయిన వీరుండు, కశ్యపవాలఖిల్యస 
న్మునులవరంబు గన్న ఖగముఖ్యుండు, వాసవు నోర్షియున్న స 
ద్వినుతబలుండు కావున వివేకమునన్‌ వినతాతనూజుతో 
ఘనముగఈ జెల్మి సేయు; మిది కార్యము నీకు భుజంగమేశ్వరా! 125 


ప్రతిపదార్థం: భుజంగమ+-ఈశ్వరా!= పాములకు రాజు వైన శేషుడా! వినతకున్‌; ఆత్మజుండు= కుమారుడు; అయిన; 
వీరుండు= పరాక్రమవంతుడు; కశ్యప, వాలఖిల్య, సత్‌, మునుల= కశ్యపుడు, వాలఖిల్యులు అనే మంచి మునీశ్యరుల; వరంబు; 
కన్న= పొందిన; ఖగముఖ్యుండు= పక్షిశ్రేష్టుడు; వాసవున్‌= ఇంద్రుడిని; ఓర్చి+ఉన్న= ఓడించిఉన్న; సత్‌, వినుత, బలుండు= 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 163 


సజ్ఞనులచే నుతింపబడిన బలం కలవాడు; కావునన్‌, వివేకమునన్‌= తెలివితో; వినతా, తనూజుతోన్‌= వినతకు కుమారు 
డైన గరుడనితో; ఘనముగన్‌= గొప్పగా; చెల్మి చేయుము= స్నేహం చేయుము; ఇది= ఇట్లా స్నేహం చేయటం; నీకున్‌; 
కార్యము= చేయదగినపని. 


తాత్పర్యం: సర్పరాజు వైన ఓ శేషుడా! వినతకు కుమారు డైన గరుత్మంతుడు పరాక్రమవంతుడు, కశ్యపుడు 
వాలఖిల్యులు మొద లైన గొప్పమునుల వరం పొందిన పక్షిశ్రేష్టుడు, ఇంద్రుడిని ఓడించి సజ్జనులచే స్తుతింపబడిన 
బలం కలవాడు. కాబట్టి తెలివితో ఆ గరుడనితో స్థిరంగా స్నేహం చేయుము. అతనితో స్నేహంచేయటం నీకు 
కర్తవ్యం. 


విశేషం: బంధశైథిల్యం, అర్థవైమల్యం కల ్రసాదగుణరమ్యమైన ఇటువంటి పద్యాలకు నన్నయ నిధి. 


వ. అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్దసఖ్యుం డై యుండె; నిట 
వాసుకియుం దల్లిశాపంబున జనమేజయు చేయు సర్ప్వయాగంబునం దయ్యెడుసర్పకులప్రకయంబునకు 
వెటిచి, తనబాంధవుల నైరావతాది సహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యి ట్లనియె. 126 


ప్రతిపదార్థం: అని; (బ్రహ్మ; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; శేషుండు; అశేష మహీ, భారంబు= సర్వ మైన భూమియొక్క 
బరువును; తాల్చి= ధరించి; గరుడనితోన్‌= గరుత్మంతుడితో; బద్ద, సఖ్యుండు+అయి, ఉండెన్‌= కట్టబడిన స్నేహం కలవాడై 
ఉన్నాడు; ఇటన్‌= ఇచ్చట (తల్లి, తమ్ముళ్ళు ఉన్నచోట); వాసుకియున్‌= వాసుకి అనే సర్పశ్రేష్ణుడును; తల్లిశాపంబునన్‌= తల్లి 
అయిన కద్రువశాపంచేత; జనమేజయు, చేయు= జనమేజయుడు చేయబోయే; (కర్భపద(ప్రథమకు షష్ట; సర్వయాగంబునందున్‌= 
పాములను ఆహుతి చేసే యజ్ఞంలో; అయ్యెడు= కాబోయే; సర్ప, కుల, ప్రళయంబునకున్‌= పాముల వంశంయొక్క 
నాశనానికి; వెణచి= భయపడి; తనబాంధవులన్‌= తనబంధువు లయిన; ఐరావత+ఆది, సహోదరులన్‌= ఐరావతుడు 
మొదలయిన సోదరులను; రావించి= రప్పించి; విషజ్ఞహృదయుండు+ఐ= దుఃఖించిన చిత్తం కలవాడయి; ఇట్టు+అనియెన్‌= 


ఇట్లా పలికాడు. 
౧ 


తాత్సర్యం: అని బ్రహ్మ ఆజ్ఞాపించగా శేషుడు భూమియొక్క సమస్తభారాన్నీ ధరించి గరుత్మంతుడితో స్నేహం 
కలిగి ఉన్నాడు. ఇచట వాసుకి అనే సర్పక్రేష్టుడు తల్లి అయిన కద్రువయొక్క శాపంచేత జనమేజయుడు చేయబోయే 
సర్పయాగంలో కాగలపాములసముదాయంయొక్క వినాశనానికి భయపడి తన చుట్టాలను, ఐరావతుడు మొద 
లయిన సోదరులను పిలిపించి దుఃఖించినహృదయం కలవాడయి ఈ విధంగా పలికాడు. 


వాసుకి తల్లిశాపమునకు వగచుట (సం. 1-33-1) 


చ.  చిరముగ బ్రహ్మకుం దపము సేసి, యనంతు( డనంతధారుణీ 
భరగురుకార్యయుక్తు. డయి, పన్నగముఖ్యులపొత్తు వాసి, చె 
ఛ్రైరం దనయంత నుండి, మది. జేర్చి తలంపండ యొక్కనాండు దు 
ర్థరతర దందశూకకుల భావిభయప్రవిఘాతకృత్యముల్‌. 127 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చిరముగన్‌= చిరకాలం; బ్రహ్మకున్‌= బ్రహ్మనుగురించి (ద్వితీయకుబదులుషష్ట; తపము, చేసి; అనంతుండు= 
శేషుడు; అనంత, ధారుణీ, భర, గురు కార్యయుక్తుడు+అయి= అంతంలేని భూమిని మోయటం అనే గొప్పపనితో కూడినవా 
డయి; పన్నగముఖ్యుల= సర్పశ్రేష్టుల; పొత్తు, పాసి= స్నేహం విడిచి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; తన, అంతన్‌, ఉండి= తాను వేరుగా 
ఉండి; ఒక్కనాండు= ఒక్కరోజుకూడ; దుర్భరతర, దందశూక, కుల, భావి, భయ, (ప్రవిఘాత, కృత్యముల్‌= మిక్కిలి 
భరింపశక్యం కాని పాములయొక్కవంశానికి ముందు కాబోయే భయాన్ని అడ్డగించే పనులను; మదిన్‌= మనస్సులో; చేర్చి= 
కూర్చి; తలంపండు+అ= ఏమియు తలపోయడు. 


తాత్పర్యం: శేషుడు చిరకాలం (బ్రహ్మనుగురించి తపస్సు చేసి విస్సృతమైన భూమిని భరించటం అనే గొప్పకార్యంతో 
కూడిన వా డయి సర్పశ్రేష్టుల స్నేహం విడిచి శీఘ్రంగా తనంతతాను వేరుగా ఉండి ఒకప్పుడైనా మిక్కిలి 
భరింపశక్యంకాని పాముల సముదాయానికి ముందు కలుగబోయే భయాన్ని తొలగించే పనులను మనస్సులో 
తలంచి ఏమియు ఆలోచన చేయడు. 


విశేషం: ఈపద్యంలో నన్నయ ఆరోహావరోహ(క్రమం వాక్యార్థసంయోజనంలో దీపింపచేస్తూ 'సమాధి” అనే శబ్దగుణాన్ని 

పోషించాడు. బ్రహ్మను తపస్సుతో మెప్పించి భూమిభారాన్ని మోసే దుష్కరమైనకార్యాన్ని సాధించిన శేషుడు నమర్దుడై 

ఉండికూడా తన సర్పకులానికి రాబోయే మహాప్రళయాన్నిగురించి పట్టించుకోవటంలేదని వాసుకి తనబంధువులతో చెపుతున్నాడు. 
చిన్నచిన్నమాటలతో మొదలై చివరిచరణమంతా వ్యాపించి ఉన్న దీర్శసమాసంతో చేసిన వాక్యవిన్యాసం ఆరోహ(క్రమాన్ని 
సూచిస్తూ వాసుకి మనోవేదనను వ్యక్తంచేస్తున్నది. (సంపా.) 

వ. “మణి యమృతమథనంబునాండు మంథరమహానగంబునకు నేత్రంబ నయిన నాక్లేశంబునకు మెచ్చి 
యమరులెల్ల. బితామహుం బ్రార్దించి నాకు నవ్యయత్వంబును, సకలభయవిమోక్షణంబునుగా వరం 
బిప్పించి; రైనను జననీశాపంబున నురగకులప్రకయం బగుటకు మనోదుఃఖంబు దుస్సహం బై యుండు; 
దాని నుడిగించు నుపాయంబెద్ది? యేమిసేయువార?' మని చింతించుచున్న యన్నాగరాజునకు 
నాగకుమారు లత్యుద్ధతు లై యి ట్లనిరి. 128 


ప్రతిపదార్థం: మణి= ఇంకను, అమృత, మథనంబు, నాండు= అమృతంకొరకు సముద్రాన్ని (త్రచ్చేటప్పుడు; మంథర, మహత్‌, 
నగంబునకున్‌= కవ్వ మైన మంథర మనే గొప్పపర్వతానికి; నేత్రంబన్‌, అయిన= తరిత్రాడు నయిన; నా, శ్లేశంబునకున్‌= 
నాకష్టానికి; మెచ్చి; అమరులు, ఎల్లన్‌= దేవతలందరును; పితామహున్‌= (బ్రహ్మను; ప్రార్థించి= వేడి; నాకున్‌, అవ్యయత్వంబును= 
నాశంలేకుండటమును; సకల, భయ, విమోక్షణంబునున్‌, కాన్‌= సర్వభయాలనుండి విముక్తి అవునట్టుగా; వరంబు+ఇప్పించిరి= 
వరం ఇచ్చేటట్టు చేశారు; ఐనను= నా కేమీ భయంలేకపోయినా; జననీశాపంబునన్‌= తల్లియొక్క శాపంచేత; ఉరగ, కుల, 
ప్రళయంబు+అగుటకున్‌= పాములవంశం నాశం అవటానికి; మనస్‌+దుఃఖంబు= మనస్సులోని చింత; దుస్పహంబు+ఐ= 
సహింప శక్యం కానిదై; ఉండున్‌; దానిన్‌= ఆనాశాన్ని; ఉడిగించు+ఉపాయంబు= తొలగించేమార్గం; ఎద్ది= ఏది? ఏమిచేయువారము= 
దానిని తొలగించటానికి ఏం చేద్దాం?; అని; చింతించుచున్న= దుఃఖిస్తున్న; ఆ+నాగరాజునకున్‌= సర్పరా జైన ఆ వాసుకికి; 
నాగకుమారులు= యువకులైన పాములు; అతి+ఉద్దతులు+ఐ= మిక్కిలి గర్వించినవా రై; (అతి+ఉద్దతులు= అత్యుద్దతులు- 
యణాదేశసంధి); ఇట్టు+అనిరి. 


తాత్పర్యం: 'ఇంక- అమృతంకొరకు సముద్రం (త్రచ్చేటప్పుడు కవ్వ మైన గొప్ప మంథరపర్వతానికి తరిత్రాడుగా 
అయిన నాకష్టానికి మెచ్చి దేవతలు అందరూ (బ్రహ్మను వేడి నాకు నాశం లేకుండా ఉండేటట్టు, అన్నిభయాలనుండి 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 165 


విముక్తియు అయ్యేటట్టు వరం అను[గ్రహింపజేశారు. నాకు భయంలేకపోయినా తల్లి అయిన కద్రువశాపంచేత 
సర్సాలసముదాయానికి వినాశం కలుగుతుండటంచేత, మనస్సులోని దుఃఖం సహింపశక్యంకాని దై ఉంటున్నది. 
సర్పాలకు కలిగే నాశాన్ని తొలగించే ఉపాయం ఏమైనా ఉందా? ఏం చేద్దాం?” అని దుఃఖిస్తున్న సర్పరాజైన 
ఆవాసుకితో యువకు లైన నాగులు మిక్కిలిగర్వించినవా రై ఇట్లా పలికారు. అనంతుడికీ వాసుకికీ ఉన్న భేదాన్ని 
తెలపటంలో వరుసగా పద్యాన్నీ వచనాన్నీ ఎన్నుకొన్న నన్నయగారి రుచిరార్థసూక్తినిధిత్వం గమనార్హం. 


విశేషం: -ఈభాగం వాసుకికి సర్పకులంపట్ల ఉండే అభిమానాన్ని సూచిస్తున్నది. (బ్రహ్మవరంచేత అతనికి ఎట్టిహాని కలగదు. 
అయినా అతడు తనతోడిపాములకు కలుగబోయే వినాశాన్ని గురించి చింతించాడు. నాగకుమారులు వయస్సులో చిన్న వా 
రవటంచేత గర్వించి ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అని పలికారు. అనంతుడికీ వాసుకికీ ఉన్న భేదాన్ని తెలపటంలో వరుసగా 
పద్యాన్నీ వచనాన్నీ ఎన్నుకొన్న నన్నయగారి రుచిరార్హసూక్తినిధిత్వం గమనార్హం. 
సీ. జనమేజయునిచేయు సర్పయాగమునకు । విఘ్న మందటిము గావింత; మతండు 

ధర్మార్ది గావున ధారుణీసురుల మై । యడుగుద మిదియు( జేయకు మనియును; 

గొందటి మతనికి( గూర్చు మంత్రులము నై । యీక్రత్రుక్రియం జేసి యిహపరముల 

కగు బెక్కుదోషంబు లని హేతువులు సూపి | యుడిగింత; మందటు నొక్కమొగిన 


ఆ. భక్ష్యభోజ్యలేహ్య పానీయములమీంద | సదములోని విప్రజనులమీంద 
వెగడుపడ(గ( బాబి వెజిపింత మొజ్జలు | తత్ర్రయోగవిధులు దప్పి పటివ. 129 


ప్రతిపదార్థం: జనమేజయునిచేయు= జనమేజయుడు కావించే (కర్భపద(ప్రథమకుషష్టి); సర్ప్వయాగమునకున్‌= సర్పాలను 
ఆహుతిచేసే యజ్ఞానికి; అందరమున్‌= మనమందరము; విఘ్నము= అంతరాయం; కావింతము= చేద్దాము; (విఘ్నా లెట్టా 
చేయాలో చెప్పుతున్నారు); అత(డు= జనమేజయుడు; ధర్మ+అర్థి= ధర్మాన్ని కోరేవాడు; కావునన్‌; ధారుణీ, సురులము+ఐ= 
బ్రాహ్మణుల మయి; ఇదియున్‌= ఈయజ్ఞాన్ని; చేయకుము; అనియును; అడుగుదము; కొందజణము= మనలో కొందరం; 
అతనికిన్‌= జనమేజయుడికి; కూర్చు= ప్రియపడే; మందత్రులమున్‌, ఐ; ఈ (క్రతు, (క్రియన్‌, చేసి= ఈ సర్పయాగకార్యంచేత; 
ఇహపరములకున్‌= ఈలోకంలోను, పరలోకంలోను కలిగేసౌఖ్యాలకు; పెక్కుదోషంబులు= అనేక లోపాలు; అగున్‌, అని; 
హేతువులు, చూపి= కారణాలు తెలిపి; ఉడిగింతము= మానేటట్టు చేద్దాము; అందణున్‌= మనమందరమూ; ఒక్కమొగిన్‌+అ= 
ఒకేపూనికతో; భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయములమీందన్‌= తినదగినవియు, భుజింపదగినవియు, నాకదగినవియు, (త్రాగదగినవియు 
అయిన నాలుగువిధాల ఆహారాలమీద; సదములోని= సభలోని; విప్రజనులమీ(దన్‌= (బ్రాహ్మణులమీద; వెగడుపడగన్‌= 
భయం(వికారం) పొందేటట్టుగా; పాటీ= పరుగెత్తి; ఒజ్జలు= గురువులు (బుత్విక్కులు మొదలైనవారు) తద్‌ప్రయోగవిధులు= 
ఆయజ్ఞాన్ని చేసే విధానాలు; తప్పి= విడిచి; పజపన్‌= పారిపోయేట్టుగా; వెజపింతము= భయపడేటట్లు చేద్దాము. 


తాత్పర్యం: జనమేజయుడు చేసే సర్ప్వయాగానికి మనమందరం ఆటంకం కలిగిద్దాం. ఎట్టంటే, జనమేజయుడు 
ధర్మాన్ని కోరేవాడు కావున మనం బ్రాహ్మణుల మై ఈయజ్ఞం చేయవద్దని అడుగుదాం. మనలో కొందరం ఆ 
జనమేజయుడికి ఇష్టులమై మంత్రుల మై ఈయాగాన్ని చేయటంచేత ఇహపరసౌఖ్యాలకు పెక్కులోపాలు కలుగుతాయని 
కారణాలు చూపి మానేటట్ట్లు చేద్దాం. అందరం ఒకే పూనికతో భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, పానీయాలు అనే 
నాలుగు విధా లైన ఆహారాలమీద, సభలోని బ్రాహ్మణులమీద వికారంగా పరుగెత్తి బుత్విక్కులు మొదలయిన 
గురువులు ఆ యజ్ఞాలు చేసే విధానాలు విడిచి పారిపోయేటట్లు భయపెట్టుదాము. 


166 శ్రీనుదాంధ్ర మహాభారతము 


రూ 


కావించు+దము= చువర్లంతో కూడిన దకారానికి తకారంఅవుతుంది. ఇట్టే ఉడిగింతము, వెజపింతము అనేవి. 
భక్ష్యభోజ్యలేహ్యపానీయాలు నాలుగు విధా లైన ఆహారాలు. కొందరు వీటికి చోష్యంకూడా కలిపి ఆహారాలు అయిదు విధాలని 
చెప్పుతారు. 


విశేషం: ఈ పద్యంలో గర్వితు లె నాగకుమారులు యజ్ఞానికి విఘ్నం కలిగించటానికై చెప్పిన ఉపాయాలు తెలుపబడినవి. 


వ. అనిన వారలలో. గొందటు బుద్దిమంతు లయిన భుజంగముఖ్యు లి ట్లనిరి. 130 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నాగకుమారులు పలుకగా, వారలలోన్‌= వారిలో; కొందటు; బుద్దిమంతులు, అయిన, 


భుజంగముఖ్యులు= పాములలో శ్రేష్టులు, ఇట్టు+అనిరి; 


తాత్సర్యం: నాగకుమారులు ఇట్టా పలుకగా ఆనాగులలో తెలివిగలవా రైన కొందజు సర్పశ్రేష్ణులు ఈవిధంగా 
పలికారు. 
క్ర ఇవి మీ కన్నియు€ జేయంగ । నవు నని తలంపకుండు; భూసురాహుతి మంత్రో 

ద్ధవ దారుణదహనశిఖల్‌ । గవిసిన నెద్దియును జేయంగా నెడ గలదే! 131 
ప్రతిపదార్థం: మీకున్‌; ఇవి, అన్నియున్‌= మీరు చెప్పిన ఉపాయాలన్నీ, చేయంగన్‌, అవున్‌, అని= చేయటానికి వీ లవుతా 
యని; తల(పకు(డు= భావించకుడు; భూసుర+ఆహుతి, మం(త్ర+ఉద్భవ, దారుణ, దహన, శిఖల్‌= (బ్రాహ్మణులు అగ్నిలో 


వేల్చేటప్పుడు పఠించే మంత్రాలవలన పుట్టిన భయంకర మయిన అగ్నియొక్క జ్వాలలు; కవిసినన్‌= ఆ(క్రమించగా; ఎద్దియును= 
దేనినికూడా; చేయంగాన్‌= చేయటానికి; ఎడ= అవకాశం; కలదే= ఉన్నదా? లేదని భావం. 


తాత్సర్యం: మీరు చెప్పిన వన్నీ చేయటానికి వీలవుతా యని తలపోయకండి. (బ్రాహ్మణులు అగ్నిలో వేల్చేటప్తుడు 
పఠించే మంత్రాలవలన పుట్టే భయంకర మైన అగ్నియొక్కజ్వాలలు వ్యాపిస్తే ఏదైనా చేయటానికి అవకాశముంటుందా? 
ఉండ దని భావం. 

వ. అనిన విని నాగరాజానుజుం డైన యేలాపుత్తుం డి ట్లనియె. 132 
ప్రతిపదార్థం: అనినన్‌= బుద్దిమంతు లైన కొందరు నాగులు అట్టా చెప్పగా; విని; నాగరాజ+అనుజుండు+అయిన= సర్పరా 
జైన వాసుకికి తమ్ము డైన; ఏలాపుత్రుండు= ఏలాపుత్రు డనే పేరుగల నాగకుమారుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని వాసుకి తమ్ము డైన ఏలాపుత్రు డనే నాగకుమారుడు ఇట్టా పలికాడు. 


ఆ. శాప మిచ్చునాండు జననియుతృంగంబు । నందు నిద్రవోయి నట్ల యుండి 
యమరవరుల కజున కైన యన్యోన్యసం | భాషణంబు లెటుకపడ(గ వింటి. 133 
ప్రతిపదార్థం: శాపము+ఇచ్చునాండు= కద్రువ మనకు శాపం ఇచ్చే దినాన; జనని, ఉత్సంగంబునందున్‌= తల్లి ఒడిలో; నిద్ర, 


పోయిన, అట్టు+అ= ని(ద్రపోయినట్లే, ఉండి; అమరవరులకున్‌= దేవతాశ్రేష్టులకు, అజునకున్‌= (బ్రహ్మకు; ఐన= జరిగిన; 
అన్యోన్య, సంభాషణంబులు= ఒండొరులమాటలు; ఎజుక పడంగన్‌= తెలిసేటట్టుగా; వింటిన్‌= విన్నాను. 


తాత్సర్యం: కద్రువ పాములకు శాపం ఇచ్చేదినాన ఆమెఒడిలో నిద్రరాక పోయినా నిద్రపోతున్నట్టే ఉండి, 
దేవతాశ్రేష్టులకూ (బ్రహ్మకూ జరిగిన ఒండొరుల మాటలు స్పష్టంగా తెలిసేటట్టు విన్నాను. 
) eg 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 167 


వ. అప్పలుకులు సవిస్తరంబుగా( జెప్పెదవినుండు; 'శాపానంతరంబ యమరులెల్ల నజున కిట్లని రయ్యా! కద్రువ 
కడు నిర్ణయురాలై యిట్టి యనంతబలవీర్యసంపన్ను లయిన కొడుకులం బడసి, వారి కకారణంబ దారుణం 
బైన శాపం బిచ్చె; మీరును వారింపక యుపేక్షించితిరి; దీనికిం బ్రతీకారంబు గలదే? 'యనిన నమరులకు€ 
గమలసంభవుం డి ట్లనియె. 134 


ప్రతిపదార్థం: ఆ+పలుకులు= అజునికిని, అమరవరులకును జరిగిన పరస్పరసంభాషణలు; సవిస్తరంబుగాన్‌= వివరంతో 
కూడుకొని ఉండేటట్టుగా; చెప్పెదన్‌= తెల్పుతాను; ఏనుండు; శాప+అనంతరంబు+అ= కద్రువశాపం ఇచ్చిన వెంటనే; 
అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; అజునికిన్‌= (బ్రహ్మదేవుడికి; ఇట్టు+అనిరి= ఈవిధంగా చెప్పారు; అయ్యా= (బ్రహ్మకు 
సంబోధనం; కద్రువ= నాగమాత; కడునిర్హయురాలు+ఐ= మిక్కిలికఠినురాలై; ఇట్టి= ఇటువంటి; అనంత, బల, వీర్య, 
సంపన్నులు+అయిన= మేరలేని బలంతోను, పరాక్రమంతోను, కూడినవారైన; కొడుకులన్‌; పడసి= పొంది; వారికిన్‌= ఆ 
కొడుకులకు; అకారణంబు+అ= కారణంలేకుండానే; దారుణంబు+ఐన= ఘోరమైన; శాపంబు+ఇచ్చెన్‌; మీరును= మీరుకూడ; 
వారింపక= అడ్డగింపక; ఉపేక్షించితిరి= ఊరకున్నారు; దీనికిన్‌= ఆమె ఇచ్చిన శాపానికి; ప్రతీకారంబు= మారుచేత (తొలగించే 
ఉపాయం); కలదే= ఉన్నదా? అనినన్‌= అని అడుగగా; అమరులకున్‌= దేవతలకు; కమలసంభవుండు= (బ్రహ్మదేవుడు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: దేవతలకును, బ్రహ్మకును జరిగిన సంభాషణలు వివరంగా చెప్పుతాను, వినండి. కద్రువ పాములకు 
శాపం ఇచ్చినవెంటనే దేవతలందరు (బ్రహ్మతో ఇట్లా పలికారు. “అయ్యా! కద్రువ మిక్కిలి కఠినాత్మురాలై అపారమైన 
బలం, పరాక్రమం ఉన్న ఇట్టాంటి కొడుకులను పొందికూడా వారికి కారణంలేకుండానే ఘోరమైన శాపం ఇచ్చింది. 
దానిని మీరు కూడ నివారించక ఊరకున్నారు. ఆ శాపానికి మారుసేత ఉన్నదా?” అని దేవతలు అడుగగా వారికి 
(బ్రహ్మ ఇట్లా చెప్పాడు. 


క క్రూరాకారుల, జగదప । కారుల బన్నగుల( దాల్పంగా నోపని యి 
ద్దారుణికి హితంబుగ దు । ష్యోరగసంహార మిప్పు డొడంబడ వలసెన్‌. 135 


ప్రతిపదార్థం: ఘోర+ఆకారులన్‌= ఘోరమైన ఆకారం కలవారున్నూ; జగత్‌, అపకారులన్‌= లోకానికి హాని చేసేవారు న్నూ; 
అయిన; పన్నగులన్‌= పాములను; తాల్పంగాన్‌, ఓపని= మోయజాలని; ఈ+ధారుణికిన్‌= -ఈభూమికి; హితంబుగన్‌= 
మేలయ్యేటట్టు; ఇప్పుడు; దుష్ట+ఉరగ, సంహారము= దుర్మార్గు లయిన నాగుల వినాశాన్ని; ఒడంబడవలసెన్‌= అంగీకరింపవలసి 
వచ్చింది. 


తాత్పర్యం: క్రూరమైన రూపం కలవారున్నూ, లోకానికి హాని చేసేవారున్నూ అయిన పాములను మోయజాలని 
ఈ భూమికి మేలు కలగటానికై ఇప్పుడు దుర్మార్గు లైన నాగుల వినాశానికి అంగీకరింపవలసి వచ్చింది. 


వ. 'మటియు సకలలోకహితాచారంబు లై ప్రసిద్దులైన నాగముఖ్యుల నెల్ల వాసుకి చెలియ లైన జగత్మారువునకు 
జగత్కారుం డను మహామునికి. బుట్టెడువాండధికతేజస్వి యాస్తీకుం డను మహాముని జనమేజయసమారబ్ద 
సర్పసత్రప్రకయంబువలన రక్షించు' నని పితామహుండు దేవతలకుం జెప్పిన తెలంగు సెప్పిన, వాసుకి 


ప్రముఖనాగముఖ్యులెల్ల సంతసిల్లి యేలాపుత్తు నెత్తుకొని సాధువాదంబుల నభినందించిరి; వాసుకియు 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాంటంగోలె జరత్మారుమునీంద్రుం డెన్నండు దార పరిగ్రహంబు సేయునో యని తత్సమయ సమాగమం 
బపేక్షించి యుండు నంత. 136 


ప్రతిపదార్థం: మజియున్‌; సకల, లోక, హిత+ఆచారంబులు+ఐ= అన్ని లోకాలకు మేలు కలిగించే (ప్రవృత్తి కలవారై; 
ప్రసిద్దులు+ఐన= ప్రఖ్యాతు లైన; నాగముఖ్యులన్‌, ఎల్లన్‌= సర్పశ్రేష్టులందరినీ; వాసుకి, చెలియలు+ఐన= వాసుకి చెల్లె లయిన; 
జరత్కారువునకున్‌= జరత్కారువు అనే ఆమెకును; జరత్కారుండు+అను= జరత్కారు డనే పేరున్న; మహత్‌, మునికిన్‌= 
గొప్పవా డైన బుపికిని; పుట్టెడు, వాండు= జనించేవాడు; అధిక, తేజస్వి= మిక్కిలి తేజస్సుతో కూడినవాడు; ఆస్తీకుండు+ 
అను= ఆస్తీకు డనే; మహత్‌, ముని= గొప్పముని; జనమేజయ= జనమేజయుడిచేత; సమారబ్ద= చక్కగా ఆరంభింపబడిన; 
సర్ప, సత్ర, (ప్రళయంబువలనన్‌= సర్పయజ్ఞంలో జరిగే నాశంవలన; రక్షించును+అని= కాపాడుతా డని; పితామహుండు= 
(బ్రహ్మ; దేవతలకున్‌= దేవతలకు; చెప్పిన, తెణంగు= విధం; చెప్పినన్‌= చెప్పగా; వాసుకి, ప్రముఖ, నాగముఖ్యులు+ఎల్లన్‌= 
వాసుకి మొదలయిన సర్పడ్రేష్టులు అందరును; సంతసిల్లి= సంతోషించి; ఏలాపుత్రున్‌= ఏలాపుత్రు డనే పేరున్న నాగకుమారుడిని; 
ఎత్తుకొని; సాధువాదంబులన్‌= మంచిమాటలతో, (సంతోషంతో కూడిన పలుకులతో); అభినందించిరి= స్తుతించారు; 
వాసుకియున్‌= వాసుకికూడ; నా(టంగోలెన్‌= అప్పటినుండి; జరత్కారు మునీంద్రుండు= జరత్కారువు అనే ముని'శ్రేష్టుడు; 
ఎన్నండు= ఎప్పుడు; దారపరి[గ్రహంబు= భార్యను (గ్రహించటం; చేయును+ఓ= చేయగలడో! అని; తద్‌+సమయ, సమాగమంబు= 
ఆసమయంయొక్క రాకను; (జరత్కారుడు జరత్కారువును భార్యగా (గహించేసమయం ఎప్పుడు వస్తుందా? అని); అపేక్షించి, 
ఉండు+అంతన్‌= కోరుకొంటూ ఉండగా. 


తాత్పర్యం: మజీయు సర్వలోకాలకు మేలు కలిగించేవారై, ప్రఖ్యాతు లయిన ముఖ్యు లయిన నాగులనందరిని 
వాసుకిచెల్లై లయిన జరుత్కారువుకూ, జరత్కారు డనే గొప్పమునికీ జనించేవాడూ మిక్కిలిప్రకాశం కలవాడూ 
అయిన ఆస్తీకు డనే మహాముని జనమేజయుడిచేత (ప్రారంభింపబడిన సర్ప్వయాగప్రళయం నుండి రక్షిస్తా డని 
(బ్రహ్మ దేవతలకు చెప్పిన విధాన్ని తెల్పగా, నాగశ్రేష్టులందరు సంతోషం పొంది ఏలాపుత్రు డనే నాగకుమారుని 
ఎత్తుకొని మృదువచనాలతో పొగిడారు. వాసుకి అప్పటినుండి జరత్కారుడు ఎప్పుడు భార్యను పరి[గ్రహిస్తాడో అని 
ఆ సమయంయొక్క రాకకై కాంక్షిస్తూ ఉండగా- (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. పరమతపోనిధి, యాయా। వరవంశోత్తముండు, నియమవంతుండు, లోకో 
త్తరుండు, జరత్కారుండు నా€। బరంగిన ముని బ్రహ్మృచర్యపరిపాలకు. డై. 137 


ప్రతిపదార్థం: పరమ, తపస్‌+నిధి= గొప్పతపస్సుకు నిలయమైనవాడు; యాయావర, వంశ+ఉత్తము(డు= యాయావర 
వంశంలో గొప్పవాడు; నియమవంతు(డు= (బ్రహ్మచర్యాది నియమాలు కలవాడు; లోక+ఉత్తరు(డు= అతిలోకమహిమ 
కలవాడు; జరత్కారుండు; నాన్‌= జరత్కారుడు అనే పేరుతో; పరంగిన= ఒప్పిన; ముని; (బ్రహ్మ, చర్య, పరిపాలకుండు+ఐ= 
(బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించేవాడై. 


తాత్పర్యం: గొప్పతపస్సుకు నిలయ మైన వాడు, యాయావర మనే వంశంలో శ్రేష్టుడు, బ్రహ్మచర్యాదినియమాలు 
కలవాడు, లోకాతీతుడు అయిన జరత్కారు డనే పేరుగల ముని (బ్రహ్మచర్యాన్ని ఆచరించేవా డై. 


కు ఘోరవ్రతములు సలుపుచు । దారపరిగ్రహము సేయం. దా నొల్లక, సం 
సారపునర్ణవభీతి న | పారవ్యామోహపాశబంధచ్యుతు. డై. 138 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 169 
ప్రతిపదార్థం: ఘోర[వ్రతములు= అతికఠిన మైన పూజాది (వ్రతాలు(ఉపవాసాదులు); సలుపుచున్‌= చేస్తూ; దారపరి[గ్రహము, 
చేయన్‌= భార్యను (గ్రహించటానికి; తాను, ఒల్లక= ఆజరత్కారుడు ఇష్టపడక; సంసార, పునః+భవ, భీతిన్‌= ప్రపంచంలో 
మళ్ళీపుట్టటం వలని భయంచేత; అపార, వ్యామోహ, పాశ, బంధ, చ్యుతు(డు+ఐ= అంతులేని మిక్కిలి అజ్ఞానంఅనే 
త్రాళ్ళబంధంనుండి విముక్తుడై. 


తాత్సర్యం: అతికఠిన మైన పూజాదివ్రతాలు చేస్తూ భార్యను (గ్రహించటానికి ఆ జరత్కారుడు ఇష్టపడక సంసారంలో 
మళ్ళీ జన్మ కలుగుతుం దనే భయంవలన, అంతులేని అధికవ్యామోహ మనే త్రాళ్ళబంధంనుండి విముక్తు డై. 


వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులం జేసి బుషులబుణంబుల నీ(గుచు( బరిభ్రమించువాండు వనంబులో 
నొక్కపల్వలంబు గని, యందు మూషికవిలూనం బయి యొక్కమూలంబు తక్కియున్న వీరణతృణస్తంబంబు 
నవలంబించి తలక్రిం దై యాదిత్యకిరణంబు లాహారంబుగా వ్రేలుచున్న బుషులం గొందటిం జూచి 
డాయంబోయి జరత్క్మారుం డి ట్లనియె. 139 

ప్రతిపదార్థం: తపస్‌+స్వాధ్యాయ, బ్రహ్మచర్య, (వ్రతంబులన్‌, చేసి= తపస్సు, వేదాధ్యయనం, బ్రహ్మచర్యవ్రతం అనే వాటిచేత, 
బుషులబుణంబులన్‌= బుషులయొక్క బుణాలను; ఈంగుచున్‌= తొలగిస్తూ; పరిభ్రమించువాడు= తిరిగేవాడు; 
వనంబులోన్‌= అడవిలో; ఒక్కపల్వలంబు= ఒకనీటిపడియను; కని=చూచి; అందున్‌= ఆ పల్వలంలో; మూషికవిలూనంబు+అయి= 
ఎలుకలచే ఖండింపబడి; ఒక్కమూలంబు= ఒక్కవేరు; తక్కి+ఉన్నదానిన్‌= మిగిలిఉన్నదాన్ని; వీరణతృణస్తంబంబున్‌= 
బొరుగడ్డిదుబ్బును; అవలంబించి= పట్టుకొని; తల(క్రిందు+ఐ; ఆదిత్యకిరణంబులు= సూర్యకిరణాలు; ఆహారంబుగాన్‌= 
భోజనంగా; (వ్రేలుచున్‌, ఉన్న= వ్రేలాడుతున్న; బుషులన్‌ కొందజన్‌= కొందరుమునులను; చూచి; డాయన్‌, పోయి= 
సమీపించి; జరత్కారుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్పర్యం: తపస్సు, వేదాలు చదవటం, (బ్రహ్మచర్య(వ్రతం అనే వాటిచేత బుషులయొక్క బుణాన్ని తొలగిస్తూ 
తిరిగే జరత్కారుడు అడవిలో ఒకనీటిపడియను చూచి అందు ఎలుకలచే కొరకబడి ఒక్కవేరుమా(త్రమే మిగిలిఉన్న 
జౌరుగడ్డిదుబ్బును పట్టుకొని తల(క్రిందుగా సూర్యుడి కిరణాలే తిండిగా (వ్రేలాడుతున్న కొందరుబుషులను చూచి 
సమీపించి వారితో ఇట్టా పలికాడు. 


విశేషం: యజ్ఞాదులచేత దేవతలబుణాన్ని, వేదాధ్యయనంచేత బుషులబుణాన్ని, సంతానప్రాప్తిచేత పితృదేవతలబుణాన్ని 
తొలగించవచ్చని శాస్త్రాలు చెప్తుతాయి. జరత్కారుడు ఒక్క బుషిబుణాన్ని మాత్రమే తొలగించుకొనగలిగాడు. 


క. “కడునుగ్రము దలక్రిందుగ€ । బడి వ్రేలుట; యిదియు నొక తపంబొకొ; నా కే 
ర్పడ జెప్పు. డీ తపం, బే(। దొడ(గెద' ననవుడును నయ్యధోముఖవిఫ్రుల్‌. 140 


ప్రతిపదార్థం: తలక్రిందుగన్‌= తల (క్రింద ఉండేటట్టు; పడివ్రేలుట= ఉండి (వ్రేలాడటం; కడున్‌, ఉగ్రము= మిక్కిలి 
భయంకరం; ఇదియున్‌= ఇట్లా తల(క్రిందుగా (వ్రేలాడటం; ఒక, తపంబు+ఒకొ= ఒక తపస్సుయొక్క విధమా! నాకున్‌; ఏర్పడన్‌, 
చెప్పుడు= తేటపడేట్లుగా తెల్పండి; ఏన్‌= నేను; ఈ, తపంబు; తొడగాౌదన్‌= చేయబూనుతాను; అనవుడున్‌= అనిన 
అనంతరం; ఆ+అధః+ముఖ, విఫ్రుల్‌= క్రిందికి ముఖం ఉండేటట్లుగా (వేలాడుతుండే ఆబ్రాహ్మణులు. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తల(క్రిందుగా ఉండి (వైలాడటం మిక్కిలి భయంకరం. ఇట్లా చేయటంకూడ ఒకతపోవిశేషమా? నాకు 
స్పష్టంగా చెప్పండి; ఈతపస్సును నేనుకూడ చేయబూనుతాను”. అని జరత్కారుడు పలుకగా ముఖం(క్రిందుగా 
ద్రేలాడుతుండే ఆ మునులు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అనఘ! యిది యేటి తప, మే । మనుపమ దుఃఖితుల మగుట, నాధారము లే 

కను సంతానోచ్చేదం । బున వ్రేలెద మధమలోకమున తెరువు చనన్‌. 141 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితు(డా! ఇది= ఇట్లా తలకక్రిందుగా ట్రేలాడటం; ఏటి, తపము= ఎట్టి తపస్సు (తపస్సు 
కాదనిభావం); ఏము= మేము; అనుపమ, దుఃఖితులము+అగుటన్‌= సాటిలేని శోకం కలవార మవటం చేత; 


సంతాన+ఉచ్చేదంబునన్‌= సంతానంయొక్క లేమిచేత; (సంతానసూ(త్రం తెగిపోవటంచేత); ఆధారము, లేకను= అవలంబంలేక; 
అధమలోకమున, తెరువు= నీచమైన లోకంయొక్క మార్గంలో; చనన్‌= వెళ్ళటానికి; |ప్రేలెదము= ప్రేలాడుతున్నాము. 


తాత్సర్యం: పాపరహితు(డా! ఇది ఏమి తపస్సు? మేము సాటిలేని చింతకు గురిఅయినవాళ్ళ మవటంచేత, మా 
తరువాత సంతానం లేకున్నకారణాన ఆధారం లేక హీన మైన లోకంయొక్కమార్గంలో వెళ్ళటానికి ఇట్టా 
ద్రేలాడుతున్నాం. 


విశేషం: లేక-వ్యతిరేకక్యార్థకం. ఇది కళయే. ఇచట 'ను' అర్థవిశేషంలో వాడబడింది. 'లేదని” - అని పాఠాంతరం. లోకము+తెరువు- 
ఒక్కొక్కప్పుడు తత్పురుషసమాసంలో 'ని ఆగమంగా వస్తుంది. 


వ. మందభాగ్యుల మయిన మావంశంబున జరత్కారుం డను పాపకర్ముండు పుట్టి దారపరిగ్రహంబు సేయను, 
సంతానంబు వడయను నొల్లకున్నవా(; డే మాతని పితృపితామహులము; మాపట్టిన యవురుగంటవేళ్ళెల్లం 
గాలుండు మూషికవ్యాజంబునం దరతరంబ కొటికిన నొక్కవేర తక్కియున్నయిది; యదియును జరత్మారుం 
డనపత్యుం డయినం దెగు; నే మధఃపాతుల మగుదు; మాతం డపత్యంబు వడసెనేని యూర్ద్వగతుల 
మగుదుము. 142 


ప్రతిపదార్థం: మందభాగ్యులము+అయి= హీన మైన అదృష్టం కలవారమైన; మావంశంబునన్‌= మావంశంలో; 
జరత్కారుండు+అను; పాపకర్ముండు= పాపంతో కూడిన పనులు కలవాడు; పుట్టి; దారపరిగ్రహంబు= భార్యను గ్రహించటం 
(పెండ్లి చేసికోవటం); చేయను= చేయటానికి; సంతానంబు= సంతతిని; పడయనున్‌= పొందటానికి; ఒల్లక+ఉన్నవా(డు= 
అంగీకరించకున్నాడు; ఏము= మేము; అతని పితృపితామహులము= అతని తండ్రి తాతలం; మాపట్టిన (కర్షపదప్రథమకు 
షస్ట్రి= మేం పట్టుకొన్న; అవురు, గంట, వేళ్ళు, ఎల్లన్‌= జౌరుగడ్డి దుబ్బు వేళ్ళన్నీ; కాలుండు= యముడు; మూషికవ్యాజంబునన్‌= 
ఎలుక లనే మిషచేత; తరతరంబు+అ= (క్రమంగా; కొజికినన్‌= కొరికి వేయగా; ఒక్క, వేరు+అ= ఒక్కవేరుమాత్రమే; తక్కి, 
ఉన్న, అది= మిగిలిఉన్నది; అదియును= ఆ ఒక్కవేరుకూడ; జరత్కారుండు; అనపత్యుండు+అయినన్‌= సంతానం లేనివా 
డయితే; తెగున్‌= తెగిపోతుంది (ఛిన్నమవుతుంది); ఏము= మేము; అధఃపాతులము= క్రిందపడేవాళ్ళం; అగుదుము; అతండు= 
ఆ జరత్కారుడు; అపత్యంబు= సంతానం; పడసెన్‌+ఏని= పొందితే; ఊర్హ్యగతులము= పైలోకాలకు పోయేవాళ్ళం; అగుదుము. 


తాత్పర్యం: అదృష్టహీనుల మైన మావంశంలో జరత్కారు డనే పాపాత్ముడు పుట్టి పెండ్లి చేసుకొనటానికీ, సంతానం 
పొందటానికీ అంగీకరించ కున్నాడు; మే మాతని తండ్రితాతలం; మేము పట్టుకొని వేలాడుతున్న జౌరుగడ్డి 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 171 


దుబ్బువేళ్ళ నన్నింటిని యముడు ఎలుకలమిషతో (క్రమంగా కొరికి వేస్తే ఒక్కవేరుమాత్రం మిగిలి ఉన్నది. జరత్కారుడు 
సంతానం పొందకపోతే ఆవేరుకూడ తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాలలో పడతాం. అతడు సంతానం 
పొందితే పైలోకాలకు పోయేవాళ్ళం అవుతాం. 


తే. నీవు మాచుట్టమవపోలె నెమ్మితోడ । నవహితుండ వై మాపల్కు లాదరించి; 
తా జరత్మారు( గని చెప్పవయ్య వాని । నెబు(గుదేని మాపడియెడు నీయవస్ట. 143 


ప్రతిపదార్థం: నీవు; మా, చుట్టమవు+అ, పోలెన్‌= మాబంధువువలె; నెమ్మితోడన్‌= ప్రీతితో; అవహితుండవు+ఐ= ఏకా(గ్రచిత్తుడ 
వయి; మాపల్కులు= మామాటలు; ఆదరించితి(వ); ఆ జరత్కారున్‌= ఆ జరత్కారుని; కని= చూచి; వానిన్‌= అతనిని; 
ఎఖుగుదు+ఏని= తెలిసిఉంటే; మాపడియెడు= మేం పొందే; ఈ, అవస్థ= ఈదుర్గతి, చెప్పవు+అయ్య= తెల్పవయ్య. 


తాత్సర్యం: నీవు ఎవరో మాకు బంధువువలె ప్రీతితో ఏకాగ్రచిత్తుడ వై మామాటలు విని మన్నించావు. ఆ 
జరత్కారుడిని ఎరుగుదువేని మేం పొందే ఈ దురవస్థ వానికి తెలియజెప్పుము. 


విశేషం: మాచుట్టమువలె, (మాపల్కులు,) మాపడియెడు ఈ అవస్థ వీటిలోని అస్మదర్థకసర్వనామాలు పదగతములై 
అర్జాంతరసం[క్రమితవాచ్యధ్వనికి అంగాలైనవి. పదగతమని, వాక్యగతమని అర్జాంతరసం[క్రమితవాచ్యథధ్వని రెండురకాలు. ఈ 
రెండింటిని నిపుణంగా పలుచోట్ల కథాసందర్భాలలో ప్రయోగించాడు నన్నయ. 


వ. అనిన విని జరత్కారుం డతికారుణ్యచిత్తుం డయి, యపత్యార్ధం బవశ్యంబు వివాహంబు గావలయు నని 
యెంతయుం బ్రొద్దు చింతించి తన పితృవర్గంబున కి ట్లనియె. 144 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= పితృదేవతలు అట్లా పలికితే వని; జరత్కారుండు; అతి, కారుణ్య, చిత్తుండు+అయి= మిక్కిలి 
జాలితో కూడిన హృదయం కలవా డయి; అపత్య+అర్హంబు= సంతానంకొరకు; అవశ్యంబు= తప్పక; వివాహంబు, కావలయున్‌, 
అని= పెండ్డి చేసికొనాలని; ఎంతయున్‌, (ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి (దుఃఖించి); తన, పితృ, వర్గంబునకున్‌= 
తన తండ్రి తాతల సముదాయంతో; ఇట్టు+ అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: పితృదేవత లిట్లా పలుకగా, జరత్కారుడు మిక్కిలి దయతో కూడిన హృదయం కలవా డయి 
సంతానంకొరకు తప్పక పెండ్లిచేసుకోవా లని చాలాసేపు ఆలోచించి తన పితృదేవతల సముదాయంతో ఇట్టా 
పలికాడు. 


క, మీరలు నాపితృదేవత । లారాధ్యుల; రేను మీకు నాత్మజు(డ; జర 
త్మారు( డనువా(డ; ముందటి । దారపరిగ్రహము సేయం దగులదు బుద్దిన్‌. 145 


ప్రతిపదార్థం: మీరలు; నాపితృదేవతలు= నాతం(డ్రితాతలు; ఆరాధ్యులరు= పూజింపదగినవారు; ఏను=నేను; మీకున్‌; 
ఆత్మజుండ= కుమారుడను; జరత్కారుండు+అనువాండన్‌= జరత్కారు డనే పేరు గలవాడను; ముందణన్‌= ఇంతకుముందు; 
దార, పరి[గ్రహము, చేయన్‌= భార్యను (గ్రహించటానికి (పెండ్లి చేసికొనటానికి); బుద్దిన్‌= మనస్సులో; తగులదు= (ఆసక్తి) 
పుట్టదు. 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మీరు నా పితృదేవతలు; నాకు పూజింపదగినవారు; నేను మీకుమారుడిని; జరత్కారు డనే పేరు 
గలవాడిని; ఇంతకుముందు నాకు పెండ్లి చేసికొనాలనే ఆసక్తి మనస్సులో పుట్టలేదు. 


విశేషం: ఆరాధ్యులు- యుష్మద్విశేషణం, బహువచనం - “రు ఆగమంగా వచ్చింది. ఈ ఆగమానికి ముందున్న ఉత్వానికి 
అత్వంకలిగింది.- ఆరాధ్యులరు. 


క. మి మ్మిట్లు చూచి, మీకు హి | త మ్మెట్లగు నట్లకా ముదంబున దారా 
ర్థమ్ము ప్రవర్తింప(గ జి । త్తమ్మిప్పుడు పుట్టె నాకు ధర్మస్థితి మై. 146 


= స ్పర్రి బ 
ప్రతిపదార్థం: మిమ్ము+ఇట్టు= మిమ్ము ఈ విధంగా (వ్రేలాడుతుండగా; చూచి; మీకున్‌; హితమ్ము= మేలు; ఎట్టు= ఏవిధంగా; 
అగున్‌= అవుతుందో; అట్టు+అ, కాన్‌= అట్టే అగునట్టుగా; ముదంబునన్‌= సంతోషంతో; దార+అర్థమ్ము= భార్యకోసం; 
(పెండ్లినిమిత్తం); ప్రవర్తింపంగన్‌= వర్తించటానికి; ధర్మస్థితిమైన్‌= ధర్మంతో కూడిన స్థితితో; నాకున్‌; చిత్తమ్ము= మనస్సు(కోరిక); 
ఇప్పుడు, పుట్టెన్‌= ఇప్పుడు పుట్టింది. 


తాత్సర్యం: ఇట్లా (వ్రేలాడుతున్న మిమ్ము చూచి మీకు మే లెట్లా అవుతుందో అట్లే అవునట్టుగా సంతోషంతో 
ధర్మంతో కూడిన స్థితితో పెండ్డాడే నిమిత్తం వర్తించా లని నా కిప్పుడు మనసు పుట్టింది. 


వ. అనిన నమ్మహామునులు జరత్కారుపల్కులకు సంతసిల్లి యి ట్లనిరి. 147 


ప్రతిపదార్థం: అనినన్‌= అని జరత్కారుడు పలుకగా; ఆ+మహత్‌+మునులు= ఆ గొప్పమునులు; జరత్కారుపల్కులకున్‌; 


సంతసిల్లి= సంతోషించి; ఇట్లు+అనిరి= ఇట్లు పలికారు. 
భా ౧M ర్‌. 


తాత్పర్యం: అని జరత్కారుడు పలుకగా, (వ్రేలాడుతున్న ఆగొప్పమునులు అతనిమాటలకు సంతోషించి ఈవిధంగా 
పలికారు. 


చ.  తగియెడు పుత్తులం బడసి, ధర్మువు దప్పక, తమ్ము నుత్తముల్‌ 
పొగడ(గ మన్మహామతులు పొందుగతుల్‌ గడుఘోరనిష్టతోం 
దగిలి తపంబు సేసియును, దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్‌ 
a 
నెగడంగం జేసియుం, బడయనేర రపుత్రకు లైన దుర్మతుల్‌. 148 


ప్రతిపదార్థం: తగియెడు= తగిన(ఉత్తములైన); పుత్రులన్‌= కొడుకులను; పడసి= పొంది; ధర్మువు= ధర్మం; తప్పక= వీడక; 
తమ్మున్‌; ఉత్తముల్‌= మంచివారు; పొగడ(గన్‌= పొగడునట్టుగా; మన్‌+మహత్‌+మతులు= జీవించే గొప్పబుద్దిమంతులు; 
పొందు, గతుల్‌= పొందేటి స్థితులు; కడు, ఘోర, నిష్టతోన్‌= మిక్కిలి కఠినమైన నియమంతో; తగిలి= ఆసక్తికలిగి; తపంబు, 
చేసియును; దక్షిణలు= సంభావనలు; ఇమ్ముగన్‌= ఒప్పుగా; ఇచ్చి; యజ్ఞముల్‌= యాగాలు; నెగడంగన్‌= అధిక మవునట్టుగా; 
చేసియున్‌= చేసినప్పటికిని; అపుత్రకులు+ఐన= కొడుకులు లేనట్టి; దుర్మతుల్‌= దుష్టబుద్ధి కలవారు(చెడ్డవారు); పడయన్‌, 
నేరరు= పొందజాలరు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 173 


తాత్పర్యం: యోగ్యు లయిన కొడుకులను పొంది ధర్మమార్గం తొలగకుండ తమ్ము సజ్జనులు పొగడేట్టుగా జీవించే 
గొప్ప బుద్ధిమంతులు పొందే ఉత్తమలోకాలను మిక్కిలి కఠిన మైన నిష్టతో విడువక తపస్సు చేసినప్పటికీ, ఒప్పుగా 
దక్షిణ లిచ్చి యజ్ఞాలు అధికంగా చేసినప్పటికీ పుత్రహీను లైన దుర్ణనులు (అట్టిగతులు) పొందజాలరు. 


విశేషం: మను+మహామతులు - మనుధాతువుయొక్క తద్దర్మవిశేషణం 'మను' - (మనెడు, మనెడి అనేవి ఇతరరూపాలు) 
ఇచ్చట 'మను" అనేరూపంలోని 'ఉ' కారం లోపిస్తే 'మన్‌మహామతులు” అని అయింది. నన్నయ రుచిరార్థసూక్తికి ఉదాహరణం 
ఈపద్యం. 


జరత్కారుండు వివాహంబు చేసికొన(బూనుట (సం. 1-42-9) 


వ. కావున నీవు కృతదారపరిగ్రహుండ వై సంతానంబు వడసి, మమ్ము నూర్వ్వలోకగతులం జేయు మనిన, 
జరత్కారుం 'డట్లేని నాకు సనామ్నియయినదాని వివాహంబు గావలయు' నని వారికి నమస్కరించి వీడ్కొని, 
సనామ కన్యాన్వేషణపరుం డై భూవలయం బెల్లం గలయం గ్రుమ్మరి. 149 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నీవు; కృత, దార, పరి[గ్రహుండవు+ఐ= చేయబడిన భార్యయొక్క (గ్రహణంకలవాడి వై 
(పెండ్లాడి); సంతానంబు, పడసి= సంతానం పొంది; మమ్మున్‌, ఊర్ణ్వ్యలోక, గతులన్‌= ఉన్నతలోకాలకు పోయే వాళ్ళను; 
చేయుము+అనినన్‌= చేయు మని పితృదేవతలు పలుకగా; జరత్కారుండు; అట్టు+ఏని= నేను పెండ్లాడి సంతానం పొందా 
లంటే; నాకు; సనామ్ని, అయిన, దానిన్‌= సమానమయిన పేరు కలిగిన దాన్ని; (జరత్కారువు అనే పేరు కలిగినదానిని); 
వివాహంబు, కావలయున్‌= పెండ్డాడాలి; అని; వారికిన్‌= పితృదేవతలకు; నమస్కరించి; వీడ్కొని= వదలి; సనామ, కన్యా+అన్వేషణ, 
పరుండు+ఐ= తనపేరుతో సమాన మైన పేరున్న కన్యను వెదకటంలో ఆసక్తి కలవా డయి; భూవలయంబు+ఎల్లన్‌= 
సర్వభూచ(క్రాన; కలయన్‌= అంతటా; (క్రుమ్మరి= తిరిగి. 


తాత్సర్యం: కాబట్టి నీవు భార్యను గ్రహించి, సంతానం పొంది, మమ్ము ఉన్నతలోకాలకు వేళ్ళేవాళ్ళనుగా చేయు” 
మని పితృదేవతలు పలుకగా, జరత్కారుడు 'అట్టయితే నేను నాతో సమానమయిన పేరు కల కన్యను పెండ్లాడాలి' 
అని వారికి నమస్కరించి వారివద్ద సెలవు తీసికొని తనపేరుతో సమాన మయిన పేరు కల కన్యను వెదకటంలో 
ఆసక్తికలవా డయి భూచక్రమంతా తిరిగి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తరువోజ. 


అనవరతవ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందు. 

దనరి యేర్పడ సిరల్‌, దద్దయు ముదిమి( దల వడంకుచునుండం దన పితృవరుల 

ఘనముగా నూర్జ్వాభిగమనుల. జేయంగడంగి వివాహంబుగా జరత్కారు€ 

డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకం గానం డయ్యె మర్త్యమున. 150 
ప్రతిపదార్థం: అనవరత, [వ్రత+ఆయాస, ఖేదమునన్‌= ఎడతెగకుండ (వ్రతాలు చేయటంవలని (శ్రమచే కలిగిన దుఃఖంచేత; 


అతి, కృశంబు+అగుచున్న= మిక్కిలి చిక్కిన; అంగంబునందున్‌= శరీరంలో; తనరి= అతిశయించి; సిరల్‌= నాడులు; 
ఏర్పడన్‌= స్పష్టంగాబయట పడగా; తద్దయున్‌= మిక్కిలి; ముదిమిన్‌= ముసలితనంచేత; తల, వడంకుచున్‌, ఉండన్‌= తల 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


వణికిపోతుండగా; తన పితృవరులన్‌= శ్రేష్ట లైన తన తాతతండ్రులను; ఘనముగాన్‌= గొప్పగా; ఊర్హ్య+అభిగమనులన్‌= 
ఉన్నతలోకాలకు పోయే వారినిగా; చేయన్‌, కడంగి= చేయబూని; వివాహంబు, కాన్‌= పెండ్డాడటానికి; అనఘుండు= పాపరహితు 
డయిన; జరత్కారు(డు; తనకోర్కికిన్‌= తనకోరికకు (తనతో సమానమయినపేరు గల కన్యను పొందటం అతని కోరిక); 
అనురూప, ఐన అట్టి= తగినట్టి; కన్యకన్‌= కన్యను; మర్హ్యమునన్‌= భూలోకంలో; కాన(డు+అయ్యెన్‌= చూడలేకపోయాడు 
(పొందలేనివా డయ్యాడు). 


తాత్సర్యం: ఎల్లప్పుడూ (వ్రతాలు చేయటంవలని (శ్రమచేత కలిగే దుఃఖంవలన మిక్కిలి చిక్కిపోతున్న శరీరంలో 
అధికంగా నాడులు బయటపడగా, ముసలితనంచేత తల వణకుతూ ఉన్న, శ్రేష్టు లైన తన తాతతం(డ్రులను 
గొప్పగా ఉన్నతలోకాలకు పంపబూని వివాహ మాడటానికి పాపరహితు డయిన జరత్కారుడు తనకోరికకు తగినట్టి 
కన్యను భూలోకంలో పొందలేనివా డయ్యాడు. 


విశేషం: తల వడంకుచునుండు తన పితృవరుల- అని పాఠాంతరం. ఈపాఠమే సరసంగా ఉన్నది, [ప్రాఢథవ్యాకరణకారుడు 
దీన్నే గ్రహించాడు. రెండుద్విపదపాదాలు కలిస్తే ఒకతరువోజ పాద మవుతుంది. 3 ఇం[ద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 3 
ఇంద్రగణాలు, 1 సూర్యగణం ప్రతిపాదంలో ఉంటాయి. 3వగణాద్యక్షరం యతిమి(త్రస్థానం. ఉత్తరార్థంలో కూడ ఆయతియే 
కొనసాగాలి. ప్రాసనియమం ఉన్నది. 


వ. ఇట్లు జరత్కారుండు వివాహాపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దనచారులవలన నంతయు నెటింగి, 
నిజసహోదరి యైన జరత్మారుం దోడ్కొని జరత్మారుమహామునిపాలికిం బోయి యి ట్లనియె. 151 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; జరత్కారుండు; వివాహ+అపేక్షన్‌= పెండ్జిమీదికోరికతో; (ప్రతీక్షించుచున్నన్‌= 
ఎదురుచూస్తూండగా; వాసుకియున్‌= వాసుకికూడ; తన, చారుల, వలనన్‌= తనవేగులవారివలన; అంతయున్‌= ఆవిషయమంతా; 
ఎజీంగి= తెలిసికొని; నిజ, సహోదరి+అయిన= తనతోబుట్టువయిన; జరత్కారున్‌= జరత్కారువు అనే పేరున్నదానిని; 
తోడ్కొని= తనవెంట తీసికొని; జరత్కారు, మహత్‌, ముని, పాలికిన్‌= జరత్కారుడనే గొప్పమునిచెంతకు; పోయి= వెళ్ళి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా జరత్కారుడు వివాహంమీదికోరికతో ఎదురుచూస్తూండగా, వాసుకికూడ తనసేవకులవలన 
విషయాన్నంతటినీ తెలిసికొని తన తోబుట్టు వయిన జరత్కారువును వెంటతీసికొని జరత్కారుమునిచెంతకు వెళ్ళి 
ఇట్టా పలికాడు. 


శా. ధన్యం బయ్యె భవత్కులం, బతి కృతార్థం బయ్యె నస్మత్కులం, 

బన్యోన్యానుగుణాభిధానముల. జిత్తానంద మొందెన్‌ వివే 

కన్యాయాన్విత భూసురోత్తమ! జరత్మారూ! జగన్మాన్య! యి 

క్కన్యాభిక్షం బరిగ్రహింపుము జరత్మారున్‌ మదీయానుజన్‌. 152 
ప్రతిపదార్థం: వివేక, న్యాయ+అన్విత= జ్ఞానంతోను, ధర్మంతోను కూడినవాడ! భూసుర+ఉత్తమ= (బ్రాహ్మణ (శ్రేష్టుడా! 


జగత్‌+మాన్య= లోకంచేత పూజింపదగినవాడా! జరత్కారూ= ఓజరత్కారుమహర్షీ! భవత్కులంబు= మీవంశం; ధన్యంబు= 
పుణ్యవంతం; అయ్యెన్‌= అయింది; అస్మత్‌, కులంబు= మావంశం; కృతార్ణంబు= ధన్యం; అయ్యెన్‌; అన్యోన్య+ 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 175 
అనుగుణ+అభిధానములన్‌= ఒండొరులకు తగినపేర్లచేత; చిత్త+ఆనందము= హృదయంలో సంతోషం; ఒందెన్‌= కలిగింది; 


మదీయ+అనుజన్‌= నాయొక్కచెల్లెలిని; జరత్కారున్‌= జరత్కారువు అనేదాన్ని; ఈ+కన్యాభిక్షన్‌= -ఈకన్యారూప మయిన 
భిక్షను; పరిగ్రహింపుము= ప్రియంతో స్వీకరించండి. 


తాత్సర్యం: జ్ఞానంతోను ధర్మంతోను కూడినవాడా! బ్రాహ్మణ[శ్రేష్టుడా! లోకపూజ్యుడా! జరత్కారుమహర్షీ! మీవంశం 
పుణ్యవంత మయింది. మావంశం ధన్య మయింది. నీకూ మాచెల్లెలికిని ఉండే ఒండొరులకు తగిన గుణాలచేత, 
పేర్లచేత హృదయంలో ఆనందం కలిగింది. నాచెల్లె లైన ఈజరత్కారువును వివాహార్థమై కన్యారూప మైన భిక్షగా 
ట్రతితో (గ్రహించండి. 


విశేషం: ఇచట వాసుకి చెల్లెలిపేరూ, జరత్కారుమహర్షిపేరూ, సమానా లవటంచేత ఒండొరులకు ఆనుకూల్యం ఏర్పడింది. 
జరత్కారుడు తనపితృదేవతలతో తనకు సనామ అయిన కన్య దొరికితే పెండ్లిచేసికొంటా నని చెప్పాడు. అట్లే సనామ అయిన 
కన్య అతనికి లభించింది. 


వ. అనిన నొడంబడి, జరత్మారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహం బై, ప్రథమసమాగమంబునం 
దన ధర్మపత్నికి సమయంబు సేసె; 'నాకు నీ వెన్నందేని యవమానంబు దలంచితి, నాండ నిన్నుం బాసి 
పోవుదు' ననిన నాంటంగోలె. 153 

ప్రతిపదార్థం: అనినన్‌= అని వాసుకి పలుకగా; ఒడంబడి= అంగీకరించి; జరత్కారుండు; సనామ, అగుటన్‌, చేసి= తనతో 
సమాన మయిన పేరు కలది అవటంచేత; ఆ+కన్యను= ఆజరత్కారువును; వివాహంబు+అయి= పెండ్లాడి; ప్రథమ, 
సమాగమంబునన్‌= మొదటికలయికలో; తనధర్మపత్నికిన్‌= తన భార్యకు (అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య ధర్మపత్ని); సమయంబు= 
నియమం; చేసెన్‌= చేశాడు; నీవు; ఎన్నండు+ఏని= ఎప్పుడైనా; నాకున్‌; అవమానంబు= అగౌరవం; తలంచితి(వి)= తలపోశావో; 
నాడు+అ= ఆరోజుననే; నిన్నున్‌; పాసి= విడిచి, పోవుదున్‌= వెడతాను; అనినన్‌= అని పలుకగా; నాంటన్‌, కోలెన్‌= 
ఆరోజునుండి. 


తాత్సర్యం: అని వాసుకి పలుకగా జరత్కారుమహాముని తనతో సమానమయిన పేరు కలదవటంచేత ఆ కన్యను 
పెండ్లాడి మొదటి కూడికలోనే (మొట్టమొదటిసారి ఆమెను కూడినప్పుడే) తనభార్యకు 'నాకు నీవు ఎప్పుడు అగౌరవం 
తలపోస్తావో ఆరోజుననే నిన్ను విడిచిపోతాను అని నియమం చేశాడు. ఆనాటినుండి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'తలంచితి(వి)' ఇచ్చట భూతకాల మవటంచేత “వి కారానికి లోపం. "కోలో అనేది నన్నయనాడు పంచమీ విభక్తి 
'ప్రత్యయంగా వాడబడుతూ ఉండేది. 


క వాలుపయి నడచున ట్ల । బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా 
భీలు€ డగు పతికి. బవళుల్‌ । రేలును నేమటక పరిచరించుచు నుండెన్‌. 154 


ప్రతిపదార్థం: ఆ+బాలిక= జరత్కారు వనే ఆ కన్య; వాలుపయిన్‌= కత్తిమీద; నడచు+అట్టు; నడునడ= ఇది వణకటంలోని 
ధ్వన్యనుకరణం; నడుంగి= వణకి(శంకించి); భయమునన్‌= భయంతో; నియమ+ఆభీలుండు+అగు= నియమం చేయటంచేత 
భయంకరు డయిన; పతికిన్‌= భర్తకు; పవళుల్‌= పగటిపూటల్లోను; రేలునున్‌= రా(త్రుల్లోను; ఏమణక= అశ్రద్ద వహించక; 
పరిచరించుచున్‌, ఉండెన్‌= సేవచేస్తూ ఉండింది. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కన్య అయిన ఆ జరత్కారువు కత్తిపై నడుస్తున్నట్టుగా భయంతో వడవడవణకి నియమంచేత 
భయంకరు డైన భర్తకు పగళ్ళూ, రాత్రిళ్ళూ పొరపాటు పడకుండ (శ్రద్దతో సేవ చేస్తూ ఉండేది. 


క. అనవరతభక్తి. బాయక । తనపతికిం బ్రియము సేసి, తద్దయు గర్టం 
బనురక్తిం దాల్చి యొప్పెను । దినకరగర్ణ యగు పూర్వదిక్సతివోలెన్‌. 155 
ప్రతిపదార్థం: అనవరత, భక్తిన్‌= నిరంతరమైనభక్తితో; పాయక= విడువక; తన, పతికిన్‌= తనభర్తఅయిన జరత్కారుడికి; 


తద్దయున్‌= మిక్కిలి; ప్రియము+చేసి; అనురక్తిన్‌= అనురాగంతో; గర్భంబు= గర్భాన్ని; తాల్చి= ధరించి; దిన, కర, గర్భ, 
అగు= సూర్యుడు గర్భంలో(మధ్యభాగంలో)ఉన్న; పూర్వదిక్‌, సతి, పోలెన్‌= తూర్పు ది క్కనే కాంతవలె; ఒప్పెను= (ప్రకాశించింది. 


తాత్పర్యం: జరత్కారువు ఎడతెగని భక్తితో విడువక తనభర్తకు మిక్కిలిప్రీతి ఒనరించి, అనురాగంతో గర్భం 
ధరించి సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంతవలె ప్రకాశించింది. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. 


వ. అక్మోమలి యొక్కనా(డు దనకుటువు దలయంపిగా( గృష్టాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యున్న 
యవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు, సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింప( 
దదాశ్రమవాసు లైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున. 156 

ప్రతిపదార్థం: ఆ+కోమలి= సుకుమారగాత్రి అయిన ఆ జరత్కారువు; ఒక్కనాండు; తన, కుణువు= తనతొడ; తలయంపిగాన్‌= 

తలగడ అగునట్టుగా; కృష్ణ+అబిన+ఆస్తరణంబునన్‌= కృష్ణమృగచర్మరూప మయిన పక్కమీద; నిజనాథుండు= తన భర్త; 
నిద్రితుండు+ఐ= నిద్రపోతున్నవా డయి; ఉన్న, అవసరంబునన్‌= ఉన్న సమయంలో; ఆదిత్యుండు= సూర్యుడు; అస్తగిరి, 
శిఖర+ఆసన్నుండు= పడమటికొండకొనను సమీపించినవాడు; (అస్తమించటానికి సిద్దంగా ఉన్నవాడు); అగుటయున్‌= కాగా; 
సంధ్యాసమయ+ఉచితక్రియలు= సంధ్యాసమయంలో చేయదగిన కర్మలు; నిర్వర్తింపన్‌= చేయటానికి; తద్‌+ఆ(శ్రమవాసులు+ఐన= 
ఆ ఆశ్రమంలో నివసించేవారయిన; మునులు= బుషులు; కడంగుటన్‌= పూనటాన్ని; చూచి; ఆత్మగతంబునన్‌= తనలో. 


తాత్సర్యం: సుకుమారగాత్రి అయిన ఆ జరత్కారువు తనతొడనే తలగడగా, కృష్ణమృగచర్మపుపక్క పై తనభర్త 
నిద్రిస్తున్న సమయంలో, సూర్యుడు పడమటికొండకొనను చేరగా (అస్తమించటానికి సిద్దంగా ఉండగా) ఆ ఆశ్రమంలో 
నివసించే బుషులు సంధ్యాకాలంలో చేయదగిన సంధ్యావందనాదికర్మలు చేయటానికి పూనగా చూచి తనలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, “సంధ్యలం దొనరించు సద్విధుల్‌ గడచిన । ధర్మలోపం బగు దడయ కేల 
బోధింప వై తని భూసురప్రవరుండు । పదరునో, బోధింపంబడి యవజ్ఞి 
దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప । నని యల్లునో, దీని కల్గెనేని 
యలుకయ పడుదు( గా, కగునె ధర్మక్రియా | లోపంబు, హృదయంబులో సహింప' 


ఆ. నని వినిశ్చితాత్మ యై నిజపతి( బ్రబో । ధించె; మునియు నిద్ర దేజి యలిగి 
“యేల నిద్రం జెటిచి తీవు' నావుడు జర । త్యారు విట్టు లనియెం గరము వెటిచి. 157 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 177 


ప్రతిపదార్థం: సంధ్యలందున్‌= సంధ్యాకాలాల్లో; ఒనరించు= చేసే; సత్‌, విధుల్‌= మంచికర్మలు; కడచినన్‌= అతిక్రమిస్తే; 
ధర్మలోపంబు= ధర్మానికి భంగం; అగున్‌= అవుతుంది; తడయక= ఆలస్యం చేయక; ఏల= ఎందుకు?; బోధింపవు+ఐతి(వి) 
+అని= మేల్కొల్పవయితి వని (భూతకాలమవటంచేత 'అయితివి లోని 'వి కారం లోపించింది); భూసుర, ప్రవరుండు= 
విప్రశ్రేష్టు డైన జరత్కారుడు; పదరునో= కోపిస్తాడో!; బోధింపయుడి= మేల్కొల్పబడి; అవజ్ఞన్‌= అవమానంతో; నాకున్‌; ఇట్టు= 
ఈవిధంగా; నిద్రాభంగము= నిద్రకు ఆటంకం; ఒనరింపన్‌= చేయగా; తగునె= యుక్తమవునా అని; అల్లునో= కోపించునో; 
అలుక+అ=కోపాన్నే; పడుదున్‌, కాక=అనుభవిస్తానుకాని; ధర్మ(క్రియాలోపంబు= చేయదగినధర్మకార్యాల, లోపాన్ని; 
(చేయకపోవటాన్ని); హృదయంబులోన్‌= చిత్తంలో; సహింపన్‌+అగునే= సయింపదగునా! అని; వినిశ్చిత+ఆత్మ+ఐ= 
నిశ్చయింపబడిన మనస్సు కలదై; నిజ, పతిన్‌= తనభర్తను; (ప్రబోధించెన్‌= మేల్కొలిపింది; మునియున్‌= జరత్కారుమునికూడ; 
నిద్ర, తేజి= నిద్రనుండి తేరుకొని(మేలుకొని); అలిగి= కోపించి; ఈవు=నీవు; ఏల= ఎందుకు; నిద్రన్‌; చెరిచితి(వి)= నిద్ర 
చెడేటట్లు చేశావు; నావుడున్‌= అనిన అనంతరం; కరము= మిక్కిలి; వెజచి= భయపడి; జరత్కారువు= అతనిభార్య; 
ఇట్టులు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్పర్యం: సంధ్యాకాలాలలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగం అవుతుంది. ఆలస్యం చేయక ఎందుకు 
నన్ను మేల్కొల్ప లేదు? అని బ్రాహ్మణ్రేష్టు డైన జరత్కారుడు కోపిస్తాడో? మేలుకొల్పబడి అవమానంగా భావించి 
నా కీ విధంగా నిద్రకు ఆటంకం కలిగించటం తగునా? అని కోపిస్తాడో! ఒకవేళ మేల్కొల్సినందుకు కోపిస్తే కోపాన్నే 
భరిస్తాను గాక! ధర్మకార్యానికి లోపం హృదయంలో 'సైపదగునా' అని హృదయంలో నిశ్చయించుకొని జరత్కారువు 
తనభర్తను మేల్కొల్సింది. జరత్కారుడును ని(ద్రనుండి మేల్కొని కోపించి 'నీవు ఎందుకు నాకు నిద్రాభంగం 
చేశావు?' అని అనగా జరత్కారువు మిక్కిలి భయపడి ఇట్లా పలికింది. 


విశేషం: ఇచట సాధ్వి అయిన జరత్కారువుమనస్సులో ధర్మసంఘర్షణ కలిగింది. భర్త నిద్రపోతున్నాడు. సంధ్యాసమయం 
అయింది. సంధ్యాకాలంలో చేయదగినకర్మలు చేయకుంటే ధర్మలోప మవుతుంది. అందుకు భర్త కోపించవచ్చు. ఒకవేళ 
లేపితే, లేచి నిద్రాభంగ మెందుకు చేశా వని కోపించవచ్చు. ఆసమయంలో భర్తను లేపకపోవటం అధర్మం. లేపటమూ 
అధర్మమే. రెండువిధాలా భర్త కోపించవచ్చు. ఆమె మనసులో బాగా ఆలోచించి, కోపాన్నే భరించవచ్చును కాని ధర్మక్రియాలోపం 
సహించరాదని నిశ్చయించి భర్తనులేపింది. ఇచట ఆమెకు ఉండే ధర్మక్రియాసక్తి తెల్లమవుతున్నది. ఆమెలోని ధర్మచింతన(ప్రవృత్తి 
ఆమె సంతానమైన ఆస్తీకునిలో ప్రతిఫలిస్తుందని వస్తుధ్వని. ఇందులో నన్న్మయధర్మనిష్ట (ప్రతిఫలిస్తూఉంది. 
క. “ఇను డస్తమింప( బోయిన | ననఘా! బోధింపవలసె' ననవుడు, 'నామే 

ల్కను నంతకు నుండక యినుC। డొనరంగ నస్తాద్రి కేగ నోడండె చెపుమా!' 158 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా; ఇనుండు= సూర్యుడు; అస్తమింపన్‌ పోయినన్‌= అస్తమించటానికి సిద్దంగా ఉండగా; 
బోధింపన్‌వలసెన్‌= ధర్మక్రియాభంగ మవుతుం దేమో అని నిన్ను మేల్కొల్పవలసి వచ్చింది; అనవుడున్‌= అనిన అనంతరం; 


నా, మేల్కను, అంతకున్‌= నేను మేల్కొనేంతవరకు; ఉండక= అస్తమించకుండ ఉండక; ఇనుండు= సూర్యుడు; ఒనరంగన్‌= 
ఒప్పుగా; అస్త+అద్రికిన్‌= పడమటికొండకు; ఏంగన్‌= వెళ్ళటానికి; ఓడండు+ఎ= భయపడడా? చెపుమా= చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ పాపరహితుడా! సూర్యు డస్తమించటానికి సిద్దంగా ఉండగా, ధర్మకార్యాచరణానికి లోపం 
కలుగుతుందని నిన్ను మేల్కొల్పవలసి వచ్చిం' దని ఆమె అనగా, జరత్కారుడు, నేను మేల్కొనేంతవరకు 
అస్తమించకుండ ఉండక సూర్యుడు పడమటికొండకు వెళ్ళటానికి భయపడడా! చెప్పుము” (అని పలికాడు). 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మునిప్రభావం చాలా గొప్పది. అతడు మేల్కొనకపోతే సూర్యుడు అస్తమించటానికి భయపడతా డని అతని 
అభిప్రాయం. 


వ. “నీవు నా కవమానంబు దలంచితివి; నీయొద్దనుండ నొల్లం ; దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద; 
నీగర్టంబున నున్నవాండు సూర్యానలసమప్రభుం డైన పుత్తుం; డుభయకులదుఃఖోద్దరణ సమర్దుండు సుమ్ము; 

అక వ యు థ్‌ థ 
నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు’ మని జరత్కారువు నూరార్చి జరత్మారుండు తపోవనంబునకుం జనియె; 
నిట జరత్మారువును తనయగ్రజుం డైన వాసుకి యొద్దకు వచ్చి తద్భృత్తాంతంబంతయు నెటింగించి 
యుండునంత. 159 


ప్రతిపదార్థం: నీవు; నాకున్‌; అవమానంబు= అగౌరవం; తలంచితివి= తలపోశావు; నీయొద్దన్‌= నీచెంత; ఉండన్‌, ఒల్లన్‌= 
ఉండటానికి అంగీకరించను; తొల్లి= పూర్వం(మొదట); నీకున్‌; నా, చేసిన (కర్శపద(ప్రథమకు షష్టి); సమయంబున్‌= 
నియమంకూడా; ఇట్టిది+అ= ఇట్టిదే. నీ, గర్భంబునన్‌= నీకడుపులో; ఉన్నవాడు; సూర్య+అనల, సమ(ప్రభుండు+ఐన= 
సూర్యుడితోను, అగ్నితోను సమానమయిన కాంతి కల; పుత్రుండు= కుమారుడు; ఉభయ, కుల+ఉద్దరణ, సమర్ధుండు= 
మన ఇరువురియొక్క కులాల దుఃఖాన్ని తొలగించటానికి (పైకితేవటానికి) శక్తి కలవాడు సుమా (చుమ్ము- చూడుము యొక్క 
సంక్షేపరూపం); నీవు; వగవక= విచారింపక; నీ, అ(గ్రజు+ఒద్దన్‌= నీఅన్న అయిన వాసుకి చెంత; ఉండుము; అని; జరత్కారువున్‌= 
తనభార్య అయిన జరత్కారువును; ఊరార్చి= ఓదార్చి; జరత్కారుండు= ముని; తపోవనంబునకున్‌, తపస్సు చేసికొనటానికి 
తగిన అడవికి; చనియెన్‌= వెళ్లాడు; ఇటన్‌= ఇక్కడ; జరత్కారువును= భార్యకూడ; తన, అ(గ్రజాండు+ఐన= తనఅన్న 
అయిన; వాసుకి+ఒద్దకున్‌= వాసుకిచెంతకు; వచ్చి; తద్‌, వృత్తాంతంబు= జరిగినవిషయం; అంతయున్‌; ఎటీింగించి, 
ఉండు+అంతన్‌= తెలిపి ఉన్నంత. 


తాత్సర్యం: 'నీవు నిద్రనుండి లేపటంచేత నాకు అవమానం చేయటానికి తలపోశావు. నీచెంత ఉండటానికి 
అంగీకరించను. ఎన్నడయినా నీవు నా కవమానం తలపోస్తే నాడే నిన్ను విడిచి పోతా నని ముందే నీకు శపథం 
చేసి ఉన్నాను, నీ కడుపున ఉన్న కుమారుడు సూర్యుడితోను, అగ్నితోను సమాన మయిన కాంతికలవాడు. మన 
ఇరువురికులాలయొక్క దుఃఖాన్ని తొలగించటానికి తగిన శక్తి కలవాడు సుమా! నీవు విచారించక నీ అన్నచెంత 
ఉండుము.” అని జరత్కారువును ఓదార్చి జరత్కారుముని తపస్సు చేసికొనటానికి అడవికి వెళ్ళాడు. ఇచట 
జరత్కారువును తన అన్న అయిన వాసుకి చెంతకు వచ్చి విషయమంతా తెలిపి ఉండగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


క. ఆప ర్హతేజుం డపగత । పాపు. డపాకృతభవానుబంధుండు, నిజమా 
తాపితృపక్షప్రబల భ । యాపహు( డాస్తీకుం డుదితుం డై పెరిం౧6 బ్రభన్‌. 160 


క్ష! 
ప్రతిపదార్థం: ఆపూర్షతేజుండు= మిక్కిలిసంపూర్ల్ణమైన తేజస్సు కలవాడు; అపగతపాపుండు= పోయినపాపం కలవాడు; 
అపాకృత, భవ+అనుబంధు(డు= తిరస్కరింపబడిన సంసారంయొక్క సంబంధం కలవాడు; నిజ, మాతృ, పితృ, పక్ష, (ప్రబల, 
భయ+అపహు(డు= తనతల్లియొక్క, తండ్రియొక్క పక్షాలయొక్క అధికమైన భయాన్ని పోగొట్టేవాడు; అస్తీకుండు= ఆస్తీకు 
డనేపేరు కలవాడు; ఉదితుండు+ఐ= పుట్టి; ప్రభన్‌= కాంతితో; పెరిగౌన్‌= వర్దిల్లాడు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 179 


తాత్సర్యం: అంతటను నిండిన తేజస్సు కలవాడున్నూ, పాపంలేనివాడున్నూ, తిరస్కరింపబడిన సంసారబంధం 
కలవాడున్నూ, తనతల్లిదం(డ్రుల ఉభయపక్షాలకు చెందినవారి అధిక మైన భయాన్ని పోగొట్టేవాడున్నూ అయిన 
ఆస్తీకుడు కాంతితో పుట్టి పెరిగాడు. 


విశేషం: మాతు+పితు= మాతాపిత దందసమాసంలో తొలిపదంచివరి బువర్తసానంలో ఆవర్లం వసుంది. 'ఆనజ్‌బుతోదందే?.” 
క yD ర్త రం అబు గ్గ 2 


తే. చ్యవనసుతు. దైన ప్రమతితో( జదివె సకల । వేదవేదాంగములు, నిజవిమలబుద్ది 

నెలిగె సకలశాస్త్రంబుల, నెల్లయందు । నధికసాత్త్వికుం డాస్తీకు( డనంగ జనులు. 161 
ప్రతిపదార్థం: జనులు= (ప్రజలు; ఎల్ల+అందున్‌= అన్నిచోట్లలోను; ఆస్తీకుడు; అధికసాత్మికు.డు= గొప్పసత్త్యగుణం కలవాడు; 
అనంగ= అనేటట్టుగా; చ్యవనసుతుండు+అయిన= చ్యవనుడికుమారు డయిన; (ప్రమతితోన్‌= ప్రమతి అనే వాడివద్ద; సకల, 
వేద, వేద+అంగములు= అన్నివేదాలను, వేదాలకు అంగాలను; చదివెన్‌; సకల, శా(స్తంబులన్‌= అన్ని శాస్త్రాలను; నిజ, విమల, 
బుద్దిన్‌= తన నిర్మల మయిన బుద్దితో; ఎజిశాన్‌= తెలిసికొన్నాడు. 


తాత్పర్యం: ఆ ఆస్తీకుడు ప్రజలు ఎల్లప్రదేశాలలోను అధిక మైన సత్త్యంకలవా డని పొగడేటట్టుగా చ్యవనకుమారు 
డైన ప్రమతివద్ద అన్నివేదాలను, వేదాలఅంగాలను అధ్యయనం చేశాడు. నిర్మల మయిన బుద్దితో అన్ని శాస్త్రాలను 
తెలిసికొన్నాడు. 


విశేషం: బుగ్యజుస్సామాథర్వాలు నాలుగువేదాలు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేఆరున్నూ 


వేదాంగాలు. 


ప్రమతితో చదివె అనేచోట తృతీయావిభక్తి ప్రత్యయమైన 'తో' వాడబడింది. “ఉపయోగంబునందు ఆఖ్యాతకు 
తోడవర్లకమగును.” “ఉపయోగ మనంగా నియమపూర్వకవిద్యాస్వీకారము.” 


వ. అటజనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకువలన నెలింగి, మంత్రులం 
జూచి, “యిది యేమినిమిత్తంబు? దీని సవిస్తరంబుగా. జెప్పుం' డనిన మంత్రు లి ట్లనిరి. 162 


ప్రతిపదార్థం: అటన్‌= అచ్చట; జనమేజయుండు= పరీక్షిత్తు కుమారుడు; తక్షక, విష+అనలంబునన్‌= తక్షకునియొక్క విష 
మనే అగ్నిచేత; తన, జనకు, పంచత్వంబు= తన తండ్రి అయిన పరీక్షిత్తుమరణం; ఉదంకువలనన్‌= ఉదంకుడిద్వారా; 
ఎజింగి= తెలిసికొని; మం(త్రులన్‌, చూచి; ఇది; ఏమి; నిమిత్తంబు= కారణం; దీనిన్‌= ఈవృత్తాంతాన్ని; సవిస్తరంబుగాన్‌= 
వివరంతోకూడుకొని ఉండేట్టుగా; చెప్పుండు; అనినన్‌= అని అడుగగా; మంత్రులు; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: అచ్చట- జనమేజయుడు తక్షకుని విష మనే అగ్నిచేత తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించాడనిన 
వృత్తాంతం ఉదంకుడివలన తెలిసికొని మం(త్రులను చూచి “ఇది ఎందువలన జరిగింది? దీనిని వివరంగా తెల్పండి” 
అని అడుగగా మంత్రు లిట్లా పలికారు. 


విశేషం: మానవశరీరం పంచభూతాత్మకం. మరణించినప్పుడు అది మళ్ళీ పంచభూతాలలో కలసిపోతుంది. అందుకే మరణానికి 
పంచత్వ మనే సరు. .కలిగంద్‌: 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


జనమేజయునకు( బరీక్షితు శాపకారణంబు మంత్రులు చెప్పుట. (సం. 1-36-8) 


(ఈక 


అభిమన్యునకు విరాటాత్మజ యైన యు । త్తరకును బుట్టిన ధర్మమూర్తి, 
కౌరవాన్వయపరిక్షయమున నుదయించి | ప్రథ( బరీక్షితుండు నాం బరంగువాండు, 
ధర్మార్థకామముల్‌ దప్పక సలుపుచు€ । బూని భూప్రజ నెల్ల బుణ్యచరిత 

ననఘు. డై రక్షించి యజువదియేండులు । రాజ్యంబు సేసిన రాజవృషభు6 


ఆ. డధికధర్మమార్లు( దైన నీయట్టి స । త్వ్పుత్తు. బడసియున్న పుణ్యుం డన్య 


నాథ మకుటమణిగణప్రభారంజిత | పాదపంకజుండు భరతనిభుండు. 163 


ప్రతిపదార్థం: అభిమన్యునకున్‌; విరాట+ఆత్మజ+ఐన= విరాటునికూతురైన; ఉత్తరకును; పుట్టిన; ధర్మమూర్తి= ధర్మరూపుడు; 
కౌరవ+అన్వయ, పరిక్షయమునన్‌= కౌరవుల వంశంయొక్క వినాశసమయాన; ఉదయించి= పుట్టి; ప్రథన్‌= (ప్రసిద్దిచేత; 
పరీక్షితుండు, నాన్‌= పరీక్షితుడు అనగా; పరంగువాండు= ఒప్పువాడు; ధర్మ+అర్హ, కామముల్‌= ధర్మం, అర్థం, కామం అనే 
పురుషార్థాలను; తప్పక= అతి(క్రమించక; సలుపుచున్‌= చేస్తూ; పూని= యత్నించి; భూ, (ప్రజన్‌, ఎల్లన్‌= భూమిలోని 
(ప్రజలనందరిని; పుణ్యచరితన్‌= పవిత్రమయిన (ప్రవర్తనతో; అనఘు(డు+ఐ= పాపరహితు. డై; రక్షించి= కాపాడి; అణువదియే 
డులు= అరవయిసంవత్సరాలు; రాజ్యంబు చేసిన= రాజ్యాన్ని పాలించిన; రాజవృషభుండు= రాజుగ్రేష్టుడు; అధిక, ధర్మమార్షుండు+ఐన= 
మిక్కిలి ధర్మంతో కూడినమార్గం కలవాడి వైన; నీ+అట్టి= నీవంటి; సత్‌, పు(త్రున్‌= మంచికుమారుడిని; పడసి, ఉన్న= పొంది 
ఉన్న; పుణ్యుండు= పవిత్రుడు; అన్య, నాథ, మకుట, మణి, గణ, (ప్రభా, రంజిత, పాద, పంకజుండు= ఇతరరాజులయొక్క 
కిరీటాలలోని రత్నాల సముదాయాలయొక్క కాంతిచే ప్రకాశింపజేయబడిన పద్మాలవంటి పాదాలు కలవాడు; భరతనిభుండు= 
శకుంతలాదుష్యంతులకుమారు డైన భరతుడితో సమానుడు. 


తాత్పర్యం: అభిమన్యుడికి విరాటునికూతు రైన ఉత్తరకు జన్మించిన ధర్మస్వరూపుడు, కౌరవవంశం వినాశంపొందే 
సమయంలో పుట్టి ప్రసిద్దిచే పరీక్షితుడు అనగా ఒప్పేవాడు, ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను అతిక్రమించక 
అనుసరిస్తూ యత్నించి భూమిలోని ప్రజలను అందరిని పవిత్ర మయిన చరిత్రంతో పాపరహితుడై కాపాడి 
అరవయి సంవత్సరాలు రాజ్యం పాలించిన రాజశ్రేష్టుడు, మిక్కిలిధర్మంతో కూడినమార్గం కలవాడి వైన నీవంటి 
మంచికుమారుడిని పొంది ఉన్న పవిత్రుడు, ఇతరరాజుల కిరీటాలలోని మణుల సముదాయాలయొక్క కాంతిచే 
ప్రకాశింపజేయబడిన పద్మాలవంటి పాదాలు కలవాడు, భరతునితో సమానుడు. 


విశేషం: అభిమన్యుడు కురుక్షేత్రసం[గ్రామంలో మరణించే టప్పటికి ఉత్తర గర్భవతి అయి ఉండింది. అశ్వత్సామ గర్భస్థశిశువును 
సంహరించటానికి (బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు చ(క్రంచేత దానిని నివారించి శిశువును రక్షించి కౌరవవంశాన్ని 
నిలిపాడు. అప్పుడు ఉత్తరకు పరీక్షిత్తు పుట్టాడు. అతడు కృష్ణుడిచే రక్షింపబడన ట్లయితే పాండవవంశం అంతరించి ఉండేది! 
సింహ, శరభ, శార్దూల, వృషభాది శబ్దాలు సమాసంలో ఉత్తరపదా లయితే శ్రేష్టతావాచక సూచకా లవుతాయి. శకుంతలా 
దుష్యంతులకు పుట్టిన భరతుడు కౌరవవంశకర్తలలో ఒకడు. 


వ. భవత్సితృప్రపితామహుం డైన పాండురాజునుంబోలె మృగయాసక్తుం డై యొక్కనాండు మహాగహనంబులC 
బెక్కుమృగంబుల నెగచి చంపి, తనచేత నేటువడి పాథినమృగంబు వెంట దగిలి మహాధనుర్దరుం డై 
యజ్ఞమృగంబు పిటుందం బటిచు రుద్రుండునుం బోలె. 164 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 181 
ప్రతిపదార్థం: భవత్‌, పితృ (ప్రపితామహుండు+ఐన= నీతండ్రి అయిన పరీక్షిత్తుకు ముత్తాత అయిన; పాండురాజునున్‌, 
పోలెన్‌= పాండురాజువలె; మృగయా+ఆసక్తుండు+ఐ= వేటలో ఆసక్తి కలవాడై; ఒక్కనాండు; మహత్‌, గహనంబులన్‌= 
పెద్దఅడవులలో; పెక్కు మృగంబులన్‌= అనేక జంతువులను; ఎగచి= తరిమి; చంపి; తనచేతన్‌; ఏటు, పడి= బాణపుదెబ్బ 
తిని; పాణిన= పారిపోయిన; మృగంబువెంటన్‌= లేడివెంట; తగిలి= అనుసరించి; మహత్‌, ధనుః+ ధరుండు+ఐ= గొప్పవింటిని 
ధరించినవా డై; యజ్ఞమృగంబు= యజ్ఞరూప మయిన లేడియొక్క; పిణుందన్‌= వెనుక; పఖుచు= పరిగెత్తే రుద్రుండునున్‌, 
పోలెన్‌= శివునివలె. 


తాత్సర్యం: జనమేజయుడితండ్రి పరీక్షిత్తు, అతనితండ్రి అభిమన్యుడు, అతనితండ్రి అర్జునుడు, అతనితండ్రి 
పాండురాజు-అందుచేత పాండురాజు జనమేజయుడికి ముత్తాత అవుతాడు. ఆ పాండురాజు వలె వేటపట్ల ఆసక్తి 
కలవా డయి పరీక్షిత్తు ఒకనాడు పెద్దఅడవులలో అనేకజంతువులను తరిమి చంపి, తనచేత బాణపుదెబ్బ తిని 
పారిపోయిన ఒకలేడిని అనుసరిస్తూ గొప్పవిల్లు ధరించినవా డయి యజ్ఞరూప మైన లేడివెనుక పరుగెత్తే శివుడివలె. 


విశేషం: దక్షాధ్యరధ్వంససమయంలో యజ్ఞం మృగరూపం ధరించి పరుగెత్తుతూ ఉంటే రుద్రుడు దానివెనుక తరుముతూ 
పరిగెత్తాడు. ఇచ్చట పరీక్షిత్తుకు ఆయజ్ఞమృగాన్ని వెంటాడే రుద్రునితో పోలిక చెప్పబడింది. అలంకారం ఉపమ. 
పృథ్వీవృత్తము. 

అమిత్రమదభేది యొక్కరుండ యమ్మృగాన్వేషణ 

భ్రమాకులితచిత్తు( డై తగిలి పాటుచున్‌ ముందటన్‌ 

శమీకు( డనువాని నొక్కమునిసత్తమున్‌ సంతత 

క్షమాదమసమన్వితుం గనియె. గాననాంతంబునన్‌. 165 
ప్రతిపదార్థం: అమిత్ర మద, భేది= శత్రువులయొక్కగర్వాన్ని అడగించేవాడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; ఆ+మృగ+అన్వేషణ, 
భ్రమ+ఆకులిత, చిత్తుండు+ఐ= ఆ లేడిని వెదకటంకొరకు తిరగటంవలన కలతపెట్టబడిన హృదయం కలవాడై; తగిలి= 
అనుసరించి; పాటుచున్‌= పరుగెత్తుతూ; ముందటన్‌; కానన+అంతంబునన్‌= అడవిచివర; సంతత, క్షమా, దమ, సమన్వితున్‌= 


ఎల్లప్పుడూ ఓర్పుతోను, అంతరింద్రియని[గ్రహంతోను కూడిన వాడిని; శమీకుడు+అను, వానిన్‌= శమీకు డనేపేరు కలవాడిని; 
ఒక్క, ముని, సత్తమున్‌= ఒకముని'శ్రేష్టుడిని; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: శత్రువులగర్వాన్ని అణచేపరీక్షిత్తు ఒక్కడే (ఒంటరిగా) తనచేత బాణంతోకొట్టబడి పరుగెత్తేమృగాన్ని 
వెదకటంకొరకు తిరగటంచేత కలతపెట్టబడిన హృదయం కలవాడై వెంటనంటి పరుగెత్తుతూ, ఎదుట అడవిచివర 
అధిక మైన ఓర్పుతోను, అంతరింద్రియని[గ్రహంతోను కూడిన శమీకు డనే పేరు గల ఒకమునిశ్రేష్టుడిని చూచాడు. 


విశేషం: పృథ్వీవృత్తంలో ఒక్కొక్కపాదానికి జ, స, జ, స, య, లగ అనేగణాలు ఉంటాయి. పన్నెండవఅక్షరం యతిస్థానం. 

సంస్కృతంలో తొమ్మిదో అక్షరాన్ని యతిస్థానంగా పరిగణిస్తారు. నన్నయాదులు 12వ అక్షరాన్ని యతిగా పాటించారు. 

ప్రబంధకవులు తొమ్మిదవ అక్షరాన్నే యతిగా నిలిపారు. 

వ. కని “మునీంద్రా! నాచేత నేటువడి మృగం బమ్ముతోన యిటవచ్చె, నది యెక్కడంబాటి? నీ వెబుంగుదేని 
చెప్పుమనిన, నమ్ముని మౌనవ్రతుండు గావున బలుకకున్నం గినిసి, తతృమీపంబున నపగతప్రాణం బై 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


పదియున్నపాముం దనవింటికొప్పన నెత్తి, యమ్మునియటుతం దగుల వైచి, క్రమ్మణఖి హస్తిపురంబునకు 
వచ్చియున్నంత. 166 


ప్రతిపదార్థం: కని= చూచి; ముని+ఇంద్రా!= మునిశ్రేష్టుడా! నాచేతన్‌; ఏటు, పడి= బాణపుదెబ్బతిని; మృగంబు= లేడి; 
అమ్ముతోన్‌+అ= బాణంతోనే; ఇట, వచ్చెన్‌= ఇచటికి వచ్చింది; అది= ఆ మృగం; ఎక్కడన్‌= ఎక్కడికి; పాటెన్‌= పరుగెత్తింది; 
నీవు; ఎజుంగుదు(వు)+ఏని= ఎరిగిఉంటే; (భూతకాలంలోవలెనే తద్దర్మంలో కూడ (క్రియచివర ఉన్నవకారం లోపిస్తుంది); 
చెప్తుము= తెల్పుము; అనినన్‌= అనిఅడుగగా; ఆ+ముని= శమీకు డనే ఆ ముని; మౌన, (వ్రతుండు, కావునన్‌= మాటాడకుండటం 
(వ్రతంగా కలవాడు అవటంచేత; పలుకక+ఉన్నన్‌= బదులు పలకకుండా ఉండగా; కినిసి= కోపించి; తద్‌, సమీపంబునన్‌= 
అతనికి చేరువనే; అపగత, (ప్రాణంబు+అయి= పోయిన (ప్రాణం కలదై; పడి, ఉన్న, పామున్‌= పామును; తన, వింటి, 
కొప్పునన్‌= తనవింటికొనతో; ఎత్తి= పైకితీసి; ఆ+ముని, అజుతన్‌= ఆమునియొక్కకంఠంలో; తగులన్‌, వైచి= అంటేటట్టుగా 


రూ 


యు 
వేసి (తగిలించి); క్రమ్మజి= తిరిగి, హస్తి, పురంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చి, ఉన్న+అంతన్‌= చేరి ఉండగా. 


తాత్సర్యం: చూచి, 'ఓమునిశ్రేష్టా! నాచేత బాణపుదెబ్బతిన్న లేడి ఆబాణంతోకూడ ఇక్కడకు వచ్చింది. అది 
ఎక్కడికి పారిపోయింది? నీకు తెలిసిఉంటే చెప్పుము" అని అడుగగా ఆ ముని మౌనవ్రతం కలవాడుకావున 
సమాధానం ఏమీ చెప్పకుండా ఉండగా, కోపించి అతనిచెంత చచ్చి పడిఉన్న ఒక పామును తన వింటికొనచే పైకితీసి 
ఆ శమీకముని మెడలో తగిలించి తిరిగి హస్తినాపురానికి వచ్చి ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ఆశమీకుప త్తు డంబుజసంభవు । గుథటిచి భక్తితోడ ఘోరతపము 
సేయుచున్న సుప్రసిద్దుండు శృంగి య । న్వాండు భృంగిసము(డ వంధ్యకోపి. 167 


హ్‌ ధథ 
ప్రతిపదార్థం: ఆ, శమీకు, పుత్రుండు= ఆ శమీకమునియొక్క కుమారుడు; అంబుజ, సంభవు, గుటిచి= పద్మానపుట్టినవా 
డయిన (బ్రహ్మనుగురించి; భక్తితోడన్‌= పూజ్యభావంతో; ఘోర, తపము= తీవ్ర మైన తపస్సు; చేయుచున్న; సుప్రసిద్దుండు= 
మంచిఖ్యాతిగలవాడు; భృంగిసముండు= శివకింకరుడైన భృంగితో సమానుడు; (శివసమాను డనియు చెప్పవచ్చును); అవంధ్యకోపి= 
వ్యర్థంకాని కోపంకలవాడు; శృంగి, అన్‌, వాండు= శృంగి అనే పేరుకలవాడు. 


తాత్పర్యం: ఆ శమీకమహర్షి కుమారుడు శృంగి అనేవాడు భక్తితో బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేస్తున్న 
సుప్రసిద్దుడు. అతడు శివకింకరుడైన భృంగితో సమానుడు; మొక్కవోని కోపం గలవాడు. 


విశేషం: అను అనే ఉదంతతద్దర్మవిశేషణంలో 'ఉ' లోపించింది. అన్వాడు. 


క. తనజనకు నజుత6 బవనా | శనశవము. దగిల్లి రాజసమునఈ బరీక్షి 
జ్ఞనపాలు చనుట, కృశు( డను । మునివలన నెటింగి కోపమూర్దాన్వితు. డై. 168 


ప్రతిపదార్థం: తన, జనకు= తన తండ్రియొక్క; అజుతన్‌= కంఠంలో; పవన+అశన, శవమున్‌= వాయువును భక్షించే 
పాముయొక్క కళేబరాన్ని; తగిల్చి= అంటేట్టుగా చేసి; రాజసమునన్‌= దర్చంతో; పరీక్షిత్‌+జనపాలు, చనుట= పరీక్షిన్మహారాజు 

౮ a a 
వెళ్ళటం; కృశుండు+అను= కృశుడు అనే పేరు గల; మునివలనన్‌= తపస్వివలన; ఎటింగి= తెలిసికొని; కోపమూర్చా+అన్వితు 
డు+ఐ= కోపంయొక్క అతిశయంతో కూడినవా డై, కోపంతో వివశు డై అని అర్థం. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 183 


తాత్సర్యం: తన తండ్రిమెడలో పాముళముక్క కళేబరాన్ని అంటేట్టు వేసి దర్సంతో పరీక్షిన్మహారాజు వెళ్ళటం 
కృశుడనే మునివలన తెలిసికొని కోపంయొక్క అతిశయంతో కూడినవాడై. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: పరీక్షిత్‌+జనపాలు- శ్చుత్వసంధి - పరీక్షిజ్ఞనపాలు. జనకు+అయుతన్‌-తత్పురుషసమాసంలో ఉకార, బుకారాలకు 
అచ్చు పరమయినపుడు ను ఆగమంగా వస్తుంది. జనకునణుత. 


వ. శాపజలంబు లెత్తికొని 'విజనం బైన విపినాంతరంబున విజితేంద్రియుం డై, మొదవుల చన్నులు వత్సంబులు 
గుడుచునప్పు డుద్దతం బగు పయఃఫేనంబ తనకాహారంబుగా మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న 
మహావృద్దు మదీయజనకు నవమానించిన పరీక్షితుండు నే(డు మొదలుగా సప్తదివసంబులలోన. దక్షక 
విషాగ్నిదగ్గుం డై యమసదనంబున కరిగెడు' మని శాపం బిచ్చి తండ్రిపాలికిం జని. 169 


ప్రతిపదార్థం: శాప, జలంబులు= శాపమివ్వటంకొరకు నీళ్లను; ఎత్తికొని= (గ్రహించి; విజనంబు+ఐన= జనరహిత మైన; 
విపిన+అంతరంబునన్‌= అడవినడుమ; విబిత+ఇం(దియుండు+ఐ= జయింపబడిన ఇంద్రియాలు కలవా డై; మొదవుల= 
ఆవుల; చన్నులు; వత్సంబులు= దూడలు; కుడుచు+అప్పుడు= కుడిచేసమయంలో; ఉద్గతంబు+అగు= పైకి వచ్చే; 
పయస్‌+ఫేనంబు+అ= పాలనురుగే; తనకున్‌; ఆహారంబు, కాన్‌= భోజన మవునట్టుగా; మౌన, వ్రతంబునన్‌= మాటలాడకుండటం 
(మౌనం) అనే నియమంతో; తపంబు, చేయుచున్న= తపస్సు చేస్తున్న; మహత్‌, వృద్దున్‌= మిక్కిలిముసలివాడిని; మదీయ, 
జనకున్‌= నాతండ్రిని;ి అవమానించిన= పరాభవించిన; పరీక్షితుండు; నేడు, మొదలుగాన్‌= ఈరోజుమొదలుకొని; సప్త, 
దివసంబుల, లోనన్‌= ఏడురోజులలో; తక్షక, విష+అగ్ని, దగ్ట్దుండు+ఐ= తక్షకు డనే సర్పరాజు విష మనే అగ్నిచే 
తగులబెట్టబడినవాడై; యమ సదనంబునకున్‌= యముని గృహానికి (నరకానికి); అరిగెడున్‌+అని= వెళ్ళుగాక అని; (ఎడు, 
త, ల, (ద్రుతానికి అచ్చు పరమయినపుడు 'మికార మవుతుంది); శాపంబు+ఇచ్చి; తండ్రి; పాలికిన్‌= తండ్రి అయిన 
శమీకుడిచెంతకు; చని= వెళ్ళి. 


తాత్సర్యం: శాప మివ్వటానికి నీళ్ళు (గ్రహించి, 'జనరహిత మైన అడవినడుమ ఇంద్రియాలను నిగ్రహించి ఆవులచన్నులు 
దూడలు కుడిచేటప్పుడు బయటికి వచ్చే పాలనురుగే తనకు భోజనమయ్యేట్టుగా మౌనవ్రతం పూని తపస్సుచేస్తున్న 
మిక్కిలిముసలివాడిని నా తండ్రిని అవమానించిన పరీక్షితు డనేరాజు, నేడు మొదలుకొని (నేటికి) ఏడురోజులలో 
తక్షకుడనే సర్పరాజుయొక్క విషమనే అగ్నిచేత కాల్చబడి యమలోకానికి వెళ్ళుగాక! (మరణించుగాక![)” అని శాప 
మిచ్చి తండ్రి అయిన శమీకుని చెంతకు వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: శాప మిచ్చేటప్పుడు జలం గ్రహించి ఇట్టా జరుగునుగాక! అని పలికి దాన్ని విడిచిపెడతారు. 


కు ఉరగకళేబర మంసాం | తరమున( బడి వ్రేలు చునికి. దలంపక యచల 
స్టెరుం డై పరమధ్యానా | వరతేంద్రియవృత్తి నున్నవాని శమీకున్‌. 170 


ప్రతిపదార్థం: ఉరగ, కళేబరము= పాముయొక్కశవం; అంస+అంతరమునన్‌= మూపులనడుమ; పడి; వ్రేలుచున్‌+ఉనికిన్‌= 
వేలాడుతుండటం; తలంపక= తలపోయక; అచల+స్థిరుడు+ఐ= పర్వతంవలె కదలనివాడై; పరమ, ధ్యాన+అవరత+ 
ఇం(ద్రియవృత్తిన్‌= గొప్పధ్యానంచేత తొలగిన ఇంద్రియాలయొక్క వ్యాపారంతో; ఉన్నవానిన్‌, శమీకున్‌= శమీకు డనేమునిని. 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాముయొక్కశవం మూపులనడుమనుండి (వ్రేలాడుతుండటం తలపోయక పర్వతంవలె కదలకున్నవా 
డై, గొప్పదైన పరమాత్మధ్యానంచేత ఉడిగిన ఇంద్రియాలయొక్క వ్యాపారాలతో ఉన్న శమీకమునిని. (తరువాతి 
వచనంతో అన్వయం.) 


వ. కని యయ్యురగకళేబరంబు( బాటివైచి, తత్‌క్షణంబ ప్రబుద్దనయనుం డైనతండ్రి కభివాదనంబు సేసి, 
బాష్పపూరితనయనుం డై శృంగి పరీక్షితు నుద్దేశించి తన చేసిన శాపస్టితి సెప్పిన విని, శమీకుండు గరంబడలి 
యి ట్లనియె. 171 


ప్రతిపదార్థం: కని= చూచి; ఆ+ఉరగ, కళేబరంబు= ఆపాముశవం; పాజవైచి= తీసివేసి తద్‌, క్షణంబు+అ= ఆక్షణమందే; 

ప్రబుద్దనయనుండు+ఐన= మేల్కొన్న(తెరువబడ్డ) కన్నులుకలవా డయిన; తండ్రికిన్‌; అభివాదనంబు, చేసి= గోత్ర నామాదులు 

చెప్పి సాష్ట్రాంగనమస్కారం చేసి; బాష్పపూరితనయనుండు+ఐ= కన్నీటితో నిండినకన్నులు కలవా డై; శృంగి; పరీక్షితున్‌= 

పరీక్షిన్మహారాజును; ఉద్దేశించి= గురించి; తన, చేసిన= తాను చేసిన; శాప, స్థితి= శాపంయొక్క (ప్రకారం; చెప్పినన్‌= చెప్పగా; 
లు యఖ 

విని; శమీకుండు; కరంబు= మిక్కిలి; అడలి= శోకించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: చూచి, ఆ పాముశవాన్ని తీసివేసి, ఆ క్షణమందే కన్నులు తెరచిన తండ్రికి నమస్కారం చేసి, కన్నీటితో 
నిండిననేత్రాలు కలవాడై పరీక్షితుని గురించి తా నిచ్చిన శాపవిధానాన్ని చెప్పగా విని శమీకమహర్షి మిక్కిలి 
దుఃఖించి ఇట్టా పలికాడు. 
కు క్రోధమ తపముం జెటుచును; । గ్రోధమ యణిమాదు లైన గుణములఈ. బాపుం: 

గ్రోధమ ధర్మక్తియలకు | బాధ యగుం; గ్రోధిగా6 దపస్వికిం జన్నే? 172 
ప్రతిపదార్థం: క్రోధము+అ= కోపమే; తపమున్‌= తపస్సును; చెణుచును= చెడేట్టు చేస్తుంది; (క్రోధము+అ; అణిమ+ఆదులు+ఐన= 
అణిమ, మహిమ మొదలయిన; గుణములన్‌= సిద్దులను; పాపున్‌= పోగొట్టుతుంది; (క్రోధము+అ; ధర్మ(క్రియలకున్‌= 


ధర్మంతోకూడిన కార్యాలకు; బాధ, అగున్‌= ఆటంకం అవుతుంది; తపస్వికిన్‌= మునికి; (క్రోధికాన్‌= కోపంకలవా డవటం; 
చన్నే (చనున్‌+ఏ)= తగునా! తగ దని భావం. 


తాత్సర్యం: కోపమే తపస్సును చెడగొడుతుంది. కోపమే అణిమ, లఘిమ మొదలయిన అష్టసిద్దులను పోగొడుతుంది. 
కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు బాధ కలిగిస్తుంది. కావున తపస్సు చేసే మునికి కోపం తగునా? 


AR a బి బ్య ము అ ( 
విశేషం: ఈ పద్యం దీని తర్వాతిపద్యం నన్నయ సూక్తినిధిత్వానికి తార్కాణాలు, చనున్‌+ఏ= (ప్రశ్నార్థకమైన ఏకారం 
పరమవటంచేత 'చను' లోని ఉకారం లోపించింది- చన్న. 


క క్షమలేని తపసితపమును, । బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్యప్రభురా 

జ్యము భిన్నకుంభమున తో । యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్‌. 173 
ప్రతిపదార్థం: క్షమ, లేని= ఓర్పు లేని; తపసి, తపమును= మునియొక్కతపస్సును; ప్రమత్తు= మిక్కిలిమత్తుగొన్నవాడి; 
(ప్రమాదపడేవాడియొక్క); సంపదయున్‌= ధనమున్నూ; ధర్మ, బాహ్య, ప్రభు= ధర్మానికి వెలిఅయిన (ధర్మంలేని) రాజుయొక్క; 
రాజ్యమున్‌= (ప్రభుత్వమున్నూ, ఇవి, ఎల్లన్‌= ఇవన్నీ; భిన్నకుంభమున, తోయములు+అట్టులు+అ= (బ్రద్ద లయిన కుండలోని 
నిళ్ళవలె; అ(ధ్రువంబులు+అగున్‌= అస్థిరాలు అవుతాయి. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 185 


తాత్పర్యం: ఓర్పులేని ముని తపస్సున్నూ, (ప్రమాదపడేవాడి ధనమున్నూ, ధర్మంనుండి తొలగినరాజురాజ్యమున్నూ, 
ఇవన్నియు (బ్రద్దలయిన కుండలోని నీళ్ళవలె అస్థిరా లవుతాయి. 


విశేషం: అలం: ఉపవు, కుంభము+తోయములు=తత్పురుషంలో ఒక్కొక్కప్పుడు “ని ఆగవముంగా వస్తుంది; 
కుంభమునతోయములు. 


వ. క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్దం బైనక్రోధంబుం జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షిత్తునకుం బరీక్షింపక 
శాపం బిచ్చి చెట్ట సేసితివి; రాజరక్షితు లై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు, వేదవిహిత 
ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతు లయి యున్నవా; రట్టిరాజుల కపకారంబు దలంచు నంత కంటె 
మిక్కిలిపాతకం బొం డెద్ది? మటియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజసామాన్యుంగా వగచితే? 174 


ప్రతిపదార్థం: క్షమ= ఓర్పు; విడిచి; నీవు; దృష్ట+అదృష్ట, విరుద్దంబు+ఐన= మొదటిసారే చూడబడినట్టిదీ ఇదివర కెన్నడు 
చూడబడనట్టిదీ, మునులకు పొందతగనిదీఅయిన; (క్రోధంబున్‌= కోపాన్ని; చేకొని= (గ్రహించి; సకల, క్షమా, రక్షకుండు+ఐన= 
సర్వభూమిని రక్షించేవా డయిన; పరీక్షితునకున్‌; పరీక్షింపక= బాగుగా పరిశీలించక; శాపంబు+ఇచ్చి; చెట్ట, చేసితివి= చెడు 
చేశావు; రాజ, రక్షితులు+ఐ, కాదె= రాజుచే రక్షింపబడినవా రయి కదా! మహత్‌, మునులు= గొప్పమునులు; అతి, ఘోర, 
తపంబు, చేయుచున్‌= మిక్కిలి తీవ్ర మైన తపస్సు చేస్తూ; వేద, విహిత, ధర్మంబులు= వేదాలచే విధింపబడిన ధర్మకార్యాలు; 
నడుపుచున్‌= చేస్తూ; మహత్‌, శక్తిమంతులు+అయి, ఉన్నవారు= గొప్పమహిమ కలవా రయి ఉన్నారు; అట్టి, రాజులకు, 
అపకారంబు= కీడు; తలంచు, అంతకంటెన్‌= తలపోసేంతకంటె; మిక్కిలి పాతకంబు= అధిక మయినపాపం; ఒండు= 
ఇతరం; ఎద్ది= ఏది? ఏదీ లే దని భావం; మటియున్‌= అదిగాక; భరత, కుల, పవిత్రుండు+ఐన= భరతకులంలో 
ధర్మకార్యాలు చేయటంచేత పవిత్రు డైన (భరతవంశాన్ని పవిత్రం చేసేటి అని కూడ అర్థం చెప్పవచ్చును); పరీక్షితున్‌= 
పరీక్షిన్మహారాజును; రాజ, సామాన్యున్‌, కాన్‌= సాధారణు డైనరాజుగా; వగచితి+ఎ= (భూతకాల మవటంచేత 'వికారంలోపం) 


తలచావా! 


తాత్సర్యం: ఓర్పు విడిచి నీవు ఇదివర కెప్తుడు చూడనట్టి, మునులకు ఉండరానట్టి కోపాన్ని పొంది సరిగా 
ఆలోచించక సర్వభూమిని రక్షించేవా డైన పరీక్షిన్మహారాజుకు శాప మిచ్చి చెడు చేశావు. రాజులచే రక్షింపబడేకదా 
గొప్పమునులు మిక్కిలి తీవ్రమయిన తపస్సు చేస్తూ, వేదాలచే విధింపబడిన ధర్మకార్యాలు కొనసాగిస్తూ, గొప్ప 
శక్తికలవారై ఉన్నారు. అట్టిరాజులకు కీడుచేయ తలపోయటం కంటె అధికతరమైన పాపం మరొకటి ఉండదు. 
అదికాక, భరతవంశాన్ని పవిత్రం చేసేటి పరీక్షిన్మహారాజును సామాన్యు డైన రాజుగా తలపోశావా? అతడు సామాన్యు 
జైనరాజు కాడు. గొప్పమహారాజని భావం. 


విశేషం: దృష్టాదృష్టవిరుద్దం అనేదాన్ని విశేషణోభయపదకర్మధారయంగా (గ్రహిస్తే, పైన చెప్పబడిన అర్థం సరిపోతుంది. దాన్ని 
పష్టీతత్సురుషంగా గ్రహిస్తే, దృష్ట మంటే చూడబడినది, అదృష్ట మంటే చూడబడనిది. ఇహపరాలకు విరుద్ద మయిన దని 
అర్థం చెప్పుకోవాలి. 
ఉ.  క్షత్రియవంశ్యు లై ధరణి గావంగ బుట్టినవారు బ్రాహ్మణ 

క్షత్రియవైశ్యశూద్రు లనంగాం గల నాలుగుజాతులన్‌ స్వచా 


186 శ్రీనుదాంధ్ర మహాభారతము 


రిత్రము దప్పకుండ(గ( బరీక్షితు కాచినయట్లు రామమాం 
ధాతృరఘుక్షితీశులు ముదంబున( గాచిరె యే యుగంబులన్‌! 175 


ప్రతిపదార్థం: క్షత్రియ, వంశ్యులు+ఐ= క్షత్రియవంశానికి చెందినవారై; ధరణిన్‌= భూమిని; కావ(గన్‌= రక్షించటానికి; 
పుట్టినవారు; (దీన్ని రామమాంధాతృరఘుక్షితీ శులు అనేదానికి విశేషణంగా (గ్రహించాలి); రామ, మాంధాతృ; రఘు, క్షితీశులు= 
రాముడు, మాంధాత, రఘువు అనేరాజులు; ఏ, యుగంబులన్‌= ఏయుగాలలోనైనా; బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, హద్రులు+అనం 
గాన్‌, కల= బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే పేర్టు కల; నాలుగుజాతులన్‌= నాలుగు వర్ణాలలోనివారిని; 
స్వ, చారిత్రము= తమతమ ప్రవర్తన (వర్లధర్మం); తప్పక+ఉండంగన్‌= విడిచిపోకుండేట్టుగా; పరీక్షితు, కాచిన, అట్టు= పరీక్షిన్మహారాజు 
రక్షించినట్లు; ముదంబునన్‌= సంతోషంతో; కాచిరి+ఎ= రక్షించారా! 


తాత్సర్యం: క్షత్రియకులానికి చెందినవా రై, భూమిని రక్షించటానికి పుట్టినట్టి రాముడు, మాంధాత, రఘుమహారాజు 
మొదలయినరాజులు ఏయుగంలోనైనా బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, శూద్రులు అనేపేర్లుగల నాలుగువర్ణాలను 
తమతమధర్మాలను తప్పకుండ పరీక్షిన్మహారాజు రక్షించినట్టు సంతోషంతో రక్షించిఉన్నారా! (రాముడు, మాంధాత 
మున్నయినవారుకూడ పరీక్షితుడు రక్షించినట్లు నాలుగువర్గాలప్రజలను, తమతమవర్షధర్మాలను తప్పకుండ రక్తించి 

a ౧ Bc) బం యె 
ఉండలే దని భావం.) 


విశేషం: పరీక్షితు, కాచిన, అట్టు కర్షపదప్రథమకు షష్టివాడబడింది. క్షత్రియు డంటే క్షతం(ఆపద) నుండి రక్షించేవాడు అని 
వ్యుత్పత్తి మాంధాత సూర్యవంశానికి చెందినమహారాజు, యువనాశ్వునికుమారుడు. అతడు తండ్రిగర్భంనుండి బయటికి 
రాగానే మునులు ఇతడు దేన్ని కుడుచును (కమ్‌+ఏష-ధాస్యతి) అని పలికారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి 'మాం ధాస్యతి, 
నన్ను కుడుచును అని పలికాడు. అందుచే ఇతనికి మాంధాత అనే పేరు కలిగింది. ఇతడు నన్ను తొలగిస్తా డని ఇం[ద్రుడు 
భయంపొందటంచేత ఇతని కీపేరు వచ్చిందని కొందరు చెప్పి ఉన్నారు. ఇతడు షోడశ(16) మహారాజుల్లో ఒకడు. అప్పకవి 
ఈపద్యాన్ని సంయుతాసంయుతప్రాసానికి ఉదాహరణంగా ఇచ్చాడు. మొదటి మూడుపాదాలలో (ప్రాసాక్షరం తకారరేఫసంయుక్త 
మయింది. నాల్లవపాదంలో మాంధాతృ అనేటప్పుడు మాత్రం 'తృ అసంయుక్తం. 

వ. 'అతండు మృగయావ్యసనంబున నపరిమితక్షుత్సిపాసాపరిశ్రాంతుం డయి యెటుంగక నా కవజ్ఞం జేసి; 
నేనును దాని సహించితి; నమ్మహాత్మునకు నీయిచ్చిన శాపంబు( గ్రమ్మరింపనేర్తేని లగ్గగు' ననిన శృంగి యి 
ట్లనియె. 176 

ప్రతిపదార్థం: అతండు= పరీక్షిత్తు మృగయా, వ్యసనంబునన్‌= వేటలోని అత్యాసక్తిచే; అపరిమిత, మ్షుధ్‌, పిపాసా, 
పరిశ్రాంతుండు+అయి= అధిక మైన ఆకలిచేత, దప్పికచేత, అలసినవా డయి; ఎజుంగక= తెలియక; నాకున్‌; అవజ్ఞన్‌= 
అవమానాన్ని; చేసెన్‌; ఏనును= నేనుకూడ; దానిన్‌= అతడు చేసిన అవమానాన్ని; సహించితిన్‌= సైచాను; ఆ+మహాత్మునకున్‌= 
ఆమహనీయు డైన పరీక్షిత్తునకు; నీఇచ్చిన= (కర్షపదప్రథమకుషస్టి నీవు ఇచ్చిన; శాపంబును; (క్రమ్మణింపన్‌= మరల్చటానికి; 
నేర్తు(వు) ఏని=(తద్దర్మమున వకారలోపం) ఓపుతావేని; లగ్గు+అగున్‌= మేలవుతుంది; అనినన్‌= అని శమీకుడు పలుకగా; 
శృంగి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ పరీక్షిత్తు వేటపైని ఆసక్తిచేత అధికమయిన ఆకలిచే, దప్పికచే మిక్కిలి అలసి తెలియక నాకు 
అవమానం చేశాడు. నేనుకూడ దాన్ని సహించాను. ఆ మహనీయు డైన పరీక్షిత్తుకు నీవు ఇచ్చిన శాపం మరల్చగలిగితే 
మేలవుతుంది. అని శమీకుడు పలుకగా కుమారు డైన శృంగి ఇ ట్లన్నాడు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 187 


విశేషం: వ్యసనాలు ఏడు: వెలది, జూదం, పానం, వేట, వాక్సారుష్యం, దండపారుష్యం, సొమ్ము అనవసరంగా వ్యయం 
చేయటం. వీటిలో వేట ఒకటి. వ్యసనపరాయణులు ఎట్టిదోషా న్నైనా చేస్తా రనటానికి ఇది నిదర్శనం. 


క అలుకమెయి మున్న పలికితి । నలుకని నా పలుకు తీక్ష్‌ణ మై యింతకు ను 

జ్ఞ్వలదహనాకృతి( దక్షకు( | దలర(గం బ్రేరేప కేల తానెడ నుడుగున్‌. 177 
ప్రతిపదార్థం: అలుకమెయిన్‌= కోపంతో; మున్ను+అ= పూర్వమే; పలికితిన్‌= శాపమిచ్చాను; అలుకని= భయపడని; నా, 
పలుకు= నామాట; తీవ్రమై, ఇంతకున్‌= ఈపాటికి; ఉజ్జ్వల, దహన+ఆకృతిన్‌= మండే అగ్నియొక్క ఆకారంతో; తక్షకున్‌= 


తక్షకుడిని; తలరంగన్‌= సం(భ్రమించేటట్లుగా, (చలించేటట్టుగా), (్రేరేపక= ప్రోత్సహింపక; ఏల= ఎందుకు; తాన్‌= తాను; 
ఎడన్‌= దూరంగా; వ్యర్థంగా; ఉడుగున్‌= తొలగిపోతుంది, మానుతుంది; మాన దని భావం. 


తాత్పర్యం: కోపంతో పూర్వమే పలికాను. భయపడనినామాట తీవ మై ఈపాటికి మండేఅగ్నియొక్క ఆకారంతో 

తక్షకుడిని కలత పొందేట్టుగా ప్రోత్సహింపక తాను ఎందుకు దూరంగా ఉండిపోతుంది? అంటే తక్షకుడిని తప్పక 

'శ్రురేపిస్తుం దని భావం. 

విశేషం: ('అలుకని” - అనేపాఠం సందేహాస్పదంగా ఉన్నది.) (కొన్నిప్రతులలో ఉండే 'అలుకనె'- (అలుకన+ఎ) = నాపలుకు 

అంత చులకనిదా? అనేపాఠం ఉచితతరంగా కనిపిస్తున్నది.) 

వ. “నావచనం బమోఘంి బనిన, శమీకుండు శోకాకులితచిత్తుందై, తన శిష్యున్‌ గౌరముఖుం డనువానిం 
బిలిచి, 'దీని నంతయు. బరీక్షితునకెటింగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు 
సేసికొమ్మని చెప్పి రి మ్మనిన; వాండు నప్పుడ పరీక్షితుపాలికిం జని యి ట్లనియె. 178 

ప్రతిపదార్థం: నావచనంబు= నాపలుకు; అమోఘంబు= వ్యర్థం కానిది; అనినన్‌= అని శృంగి పలుకగా; శమీకుండు; 

శోక+ఆకులిత, చిత్తుండు+అయి= చింతచే కలత చెందిన హృదయం కలవా డయి; గౌరముఖుండు+అనువానిన్‌= గౌరముఖుడు 
అనేపేరు కలవాడిని; తన, శిష్యున్‌; పిలిచి; దీనిన, అంతయున్‌= శృంగి శపించినవిషయమంతా; పరీక్షితునకున్‌; ఎజింగించి= 
తెలిపి; తక్షకువలని భయంబు= (సమాసంలో చేత, తోడ, వలన అనేవాటికి 'ఇ కారం వస్తుంది) తక్షకుడి వలన కలిగే 
భయాన్ని; తలంగు, అట్టి= తొలగించేటి; ఉపాయంబు; చేసికొమ్ము, అని= చేసికొమ్మని; చెప్పి, రమ్ము+అనినన్‌= చెప్పిర మ్మని 
పలుకగా; వాండున్‌= ఆగౌరముఖుడును; అప్పుడు+అ= వెంటనే; పరీక్షితు, పాలికిన్‌= పరీక్షిత్తుచెంతకు; చని=వెళ్ళి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'నా పలుకు వ్యర్థం కాదు” అని శృంగి పలుకగా శమీకుడు దుఃఖంచేత కలత చెందిన హృదయం కలవా 
డయి, గౌరముఖుడనే పేరు గల తనశిష్యుడిని పిలిచి ఈ విషయమంతా పరీక్షిత్తుకు తెలిపి, తక్షకుడివలన కలిగే 
భయం తొలగే ఉపాయం చేసికొ మ్మని చెప్పిరి మ్మని పంపగా ఆ గౌరముఖుడు వెంటనే పరీక్షితుడిచెంతకు వెళ్ళి 
ఇట్లా పలికాడు. 
సీ. అడవిలో నేకాంతమతి ఘోరతపమున । నున్న మా గురులపై నురగశవము 

వైచుట విని యల్లి, వారి తనూజుండు । శృంగి యన్వాండు కార్షిచ్చునట్టి 

శాపంబు నీ కిచ్చ సప్తాహములలోన । నా పరీక్షితుడు నాయలుకం జేసి 

తక్షకవిషమున దగ్గు డయ్యెడు మని, । దానికి గురులు సంతాప మంది 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. భూతలేశ! నన్ను! బుత్తెంచి రిప్పడు, | తద్దయంబులెల్లం దలంగునట్టి 
మంత్రతంత్రవిధు లమర్హి యేమటికుండు । నది నిరంతరంబు ననియు గఅిప. 179 


ప్రతిపదార్థం: అడవిలోన్‌= అడవిలో; ఏకాంత, మతిన్‌= ఏకాగ్రమైన మనస్సుతో; ఘోర, తపమునన్‌, ఉన్న= తీవ్రమైన 
తపస్సులో ఉండిన; మా గురులపైన్‌= మాగురు వైన శమీకునిమీద; (పూజ్యార్ణంలో బహువచనం); ఉరగశవము= 
సర్పంయొక్కకళేబరాన్ని (చచ్చినపామును); వైచుట= వేయటం; విని; అల్గి= కోపించి; వారితనూజుండు= మాగురువులకుమారుడు; 
శృంగి, అన్‌, వా(డు= శృంగి అనే పేరు కలవాడు; (అను లోని 'ఉ కారం లోపిస్తే 'అన్నాడు' అయింది); కార్చిచ్చు+అట్టి= 
దావాన్నివంటి; (అడవిని కాల్సే అగ్నివంటి); శాపంబు; సప్త అహములలోనన్‌= ఏడురోజుల్లో; ఆ పరీక్షితుండు; నా, అలుకన్‌చేసి= 
నాకోపంచేత; తక్షకవిషమునన్‌= తక్షకుడి యొక్క విషంచేత; దగ్గుడు= దహింపబడినవాడు; అయ్యెడున్‌+అని= అవునుగాక 
అని; (దీవనకు, శాపానికి ఎడమ, కావుత మొదలైనవి అవుతాయి); నీకున్‌, ఇచ్చెన్‌= నీకు శాపమిచ్చాడు; దానికిన్‌= 
శాపమివ్వటానికి; గురులు= శమీకుడు; సంతాపము+అంది= దుఃఖం పొంది; భూతల+ఈశ= ఓరాజా! ఇప్పుడు; నన్నున్‌; 
తద్‌, భయంబులు+ఎల్లన్‌= ఆశాపంవలని భయాలన్నీ; తలంగు, అట్టి= తొలగించేటి; మంత్ర, తంత్ర, విధులు= మంత్రాలు, 
తంత్రాలు, (చేయదగిన కార్యాలు) మొదలైన విధానాలు; నిరంతరంబున్‌= సతతం; అమర్భి= ఏర్పరచి; ఏమణఅక+ఉండునది= 
అ(శ్రద్దవహించక ఉండాలి; అనియున్‌= అనికూడ; కజపన్‌= బోధించటానికి; ఇప్పుడు; నన్నున్‌; పుత్తెంచిరి= పంపారు. 


తాత్పర్యం: అడవిలో ఏకాగ్రమయిన మనస్సుతో తీవ్రమయిన తపస్సు చేస్తున్న పూజ్యులైన మాగురువుగారిపై నీవు 
చచ్చినపామును వేయటం విని కోపించి శృంగి అనేపేరు కల వారికుమారుడు 'ఏడురోజులలో ఆ పరీక్షితుడు 
నాకోపంచేత తక్షకు డనే పాముయొక్క విషంచేత దహింపబడుగాక!' అని దావాగ్ని వంటి శాపం నీ కిచ్చాడు. అట్లా 
అతడు శాప మివ్వటానికి మా గురువుగారు శోకించి ఓరాజా! దానివల్ల కలిగే భయాలన్నీ తొలగించే మంత్రాలు 
తంత్రాలు మొదలయిన విధానాలన్నీ ఏర్పరచి సంతతం జాగరూకతతో ఉండా లని నీకు బోధించేకొరకు నన్నిప్పుడు 
నీకడకు పంపారు. 


విశేషం: ఇది శమీకుని క్షమాశక్తినీ సౌజన్యాన్నీ సూచిస్తుంది. అలం: ఉపమ. అయ్యెడున్‌+అని= అయ్యెడుమని “ఎడు, తల 
'ద్రుతంబునకు అచ్చుపరంబగునపుడు మకారంబగు.” (బాలవ్యా. (క్రి.28సూ.) 


వ. అని చెప్పి గౌరముఖుం డరిగినం, బరీక్షితుండు పరిక్షీణహృదయుం డై తనచేసిన వ్యతిక్రమంబునకు 
సంతాపించి, శమీకు నుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెటిచి మంత్రివర్గంబుతో విచారించి 
యాత్మరక్షయం దప్రమాదుం దై. 180 


ప్రతిపదార్థం: అని; చెప్పి; గౌరముఖుండు= శమీకునిశిష్యుడు; అరిగినన్‌= వెళ్ళగా; పరీక్షితుండు; పరిక్షీణహృదయుండు+ఐ= 
మిక్కిలి బలహీన మైన హృదయం కలవాడై; తనచేసిన= తాను చేసిన, (కర్భపద(ప్రథమకు షష్టి); వ్యతి క్రమంబునకున్‌= 
ధర్మవిరుద్దకార్యానికి; సంతాపించి= దుఃఖించి; శమీకు+ఉపశమంబునకున్‌= శమీకునియొక్క ఓర్పునకు; మెచ్చి; శృంగి, 
శాపంబునకున్‌= శృంగి ఇచ్చినశాపానికి; వెజచి= భయపడి; మంత్రివర్గంబుతోన్‌= మం(త్రులసమూహంతో; విచారించి= 
ఆలోచించి; ఆత్మ, రక్ష, అందున్‌= తన్ను రక్షించుకోవటంలో; అప్రమాదుండు+అయి= ఏమరుపాటు లేనివా డయి. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 189 


తాత్సర్యం: అని గురువుగారిసందేశం చెప్పి గౌరముఖుడు వెళ్ళగా, పరీక్షిత్తు కలతచెందినహృదయం కలవాడై తాను 
చేసిన ధర్మ విరుద్దకార్యానికి శోకించి, శమీకుని ఓర్పునకు మెచ్చి, శృంగి ఇచ్చినశాపానికి భయపడి, 
మందత్రులసమూహంతో ఆలోచించి తనను రక్షించుకోవటంలో ఏమరుపాటు లేనివాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. సకలోర్వీశు డతిప్రయత్నపరు. డై, సర్వక్రియాదక్ష త 
క్షకకోటుల్‌ పనిసేయంగా, ఘనతరైకస్తంభహర్మ్యంబు. ద 
క్షకభీతిన్‌ రచియింప( బంచి, దృఢరక్షన్‌ దానిలో నుండె బా 
యక రాత్రిందివజాగరూకహితభృత్యామాత్యవర్గంబుతోన్‌. 181 


ప్రతిపదార్థం: సకల+ఉర్వీ+ఈశుండు= సర్వభూమికిని ప్రభు వైన పరీక్షిత్తు తక్షకభీతిన్‌= తక్షకుడివలని భయంచేత; 
అతి ప్రయత్నపరుడు+ఐ= అధికమైన ప్రయత్నంలో ఆసక్తికలవాడై; సర్వ, (క్రియా, దక్ష, తక్షక, కోటుల్‌= అన్నిపనులలోను 
సమర్ధులైన వడ్ల (వడ్రంగుల) వారి సముదాయాలు; పనిచేయంగాన్‌; ఘనతర, ఏక, స్తంభ, హర్మ్యంబున్‌= మిక్కిలి గొప్ప 
దైన ఒకటే స్తంభంగల సౌధాన్ని; రచియింపన్‌= నిర్మించటానికి; పంచి= ఆజ్ఞాపించి; రాత్రిందివ, జాగరూక, హిత, భృత్య+అమాత్య, 
వర్గంబుతోన్‌= రాత్రియు పగలును (శ్రద్దవహించి ఉండే ఆప్తులయొక్కయు, సేవకులయొక్కయు, మంత్రులయొక్కయు 
సముదాయంతో; పాయక= విడువక; దృఢరక్షన్‌= దట్ట మైన రక్షణతో; దానిలోన్‌= ఆఒంటికంబపుమేడలో; ఉండెన్‌= నివసించాడు. 


తాత్సర్యం: సర్వభూమికి ప్రభు వైన పరీక్షిత్తు అధిక మైన ప్రయత్నంలో ఆసక్తి కలవాడై తక్షకుడివలనిభయంచేత 
అన్నిపనులను చేయటంలో నేర్చరు లైన వడ్రంగులసమూహాలు పనిచేయగా గొప్పదైన ఒంటికంబపుమేడ నిర్మించటానికి 
ఆజ్ఞాపించి రేయుంబవళ్ళు మేల్కొని ఉండి శ్రద్ధవహించేఆప్తుల, సేవకుల, మంత్రుల సమూహంతో విడువక 
దట్టమైనరక్షణతో ఆ ఒంటికంబపు మేడలో నివసించాడు. 


వ. మటియు విషాపహరంబులయి వీర్యవంతంబు లయిన మంత్రతంత్రంబులు గలిగి యాజ్ఞాసిద్ధులైన 
విషవైద్యుల నొద్దం బెట్టికొని పరీక్షితుం డుండునంత, నట తక్షకుండు విప్రవచన ప్రచోదితుం డయి 
పరీక్షితునొద్దకు నెవ్విధంబునం బోవనగునో యని చింతించుచుండె; నట. దొల్లి. 182 


ప్రతిపదార్థం: మజియున్‌= అదిగాక; విష+అపహరంబులు+అయి= విషాన్ని పోగొట్టేవై; ఏర్యవంతంబులు+అయిన= శక్తి కల 
వైన; మంత్రతం[త్రంబులు= మం(త్రంబులును, వాటికి ఉచితమైన చర్యలును కలిగి; ఆజ్ఞాసిద్దలు+అయిన= ఆజ్ఞతో 
సిద్దిపొందిన (నోటితో ఆజ్ఞాపించటం చేతనే విషాన్ని పోగొట్టడంలో సమర్ధులైన); విషవైద్యులన్‌= విషాన్ని తొలగించే వైద్యులను; 
ఒద్దన్‌= చెంత; పెట్టుకొని= ఉంచుకొని; పరీక్షితుండు= పరీక్షిన్మహారాజు; ఉండు+అంతన్‌= ఉండగా; అట= అచ్చట; 
తక్షకుండు; విప్ర, వచన, ప్రచోదితుండు+అయి= (బ్రాహ్మణు డైన శృంగియొక్క శాపవచనంచేత (ప్రేరేపింపబడిన వాడై; 
పరీక్షితు+ఒద్దకున్‌= పరీక్షిత్తుదగ్గరకు; ఏవిధంబునన్‌= ఏవిధంగా; పోవన్‌, అగునో, అని= వెళ్ళటానికి వీలవుతుందో అని; 
చింతించుచున్‌+ ఉండెన్‌; అటన్‌; తొల్లి= పూర్వం. 


తాత్సర్యం: అదిగాక, విషాన్ని తొలగించే, శక్తితో కూడినమం(త్రాలు (క్రియాకలాపాలు కలిగి, ఆజ్ఞాపించటంచేతనే 
విషాన్ని పోగొట్టటానికి సమర్భు లైన విషవైద్యులను దగ్గర ఉంచుకొని పరీక్షిత్తు ఉండగా; అచ్చట తక్షకుడు బ్రాహ్మణు 
డైన శృంగివచనంచేత ్రేరేపించబడి, పరీక్షిత్తుకడకు ఎట్టా పోవటానికి వీలవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. 
అచ్చట పూర్వం (అంతకుపూర్వమే). (తరువాతి పద్యంతో అన్వయం.) 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 
కశ్యపునకు( దక్షకుండు గోరిన ధనం బిచ్చి మరల్చుట (సం. 1-38-31) 


మధ్యాక్కర. 
ధరణి. జరాచరభూతసంఘంబు( దమవిషవహ్ని 
నురగంబు లేర్చుచు నునికి కలిగి, పయోరుహగర్జుం 
డురగవిషాపేతజీవ సంజీవనోపదేశంబు 
గరుణం గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబు పొంటె. 183 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిలో; చర+అచర, భూత, సంఘంబున్‌= జంగమస్థావర (కదిలేటి కదలనట్టి) ప్రాణుల, వస్తువుల 
సముదాయాన్ని; తమ, విషవహ్నిన్‌= తమయొక్కవిష మనే అగ్నిచే; ఉరగంబులు= పాములు; ఏర్చుచున్‌= కాలుస్తూ; ఉనికికిన్‌= 
ఉండటానికి; అలిగి= కోపించి; పయోరుహగర్భుండు= (బ్రహ్మ; ఉరగవిష+అపేత, జీవ, సంజీవన+ఉపదేశంబు= పాములయొక్క 
విషంచేత పోయిన ప్రాణం కలవారిని మళ్ళీ (బ్రదికించే ఉపదేశాన్ని (మంత్రాన్ని); కరుణన్‌= దయతో; అఖిల, లోక, హితంబు, 
పొంటెన్‌= సర్వలోకాలయొక్కమేలుకొరకు; కశ్యపునకున్‌= కశ్యపమునికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: భూమిలో స్థావరజంగమ వస్తుసముదాయాన్ని తమవిషాన్నిచేత పాములు కాల్చి వేస్తుండటంవలన 
కోపించి బ్రహ్మదేవుడు సర్వలోకాలమేలు కోరి పాములవిషంచేత ప్రాణం పోయినవారిని మళ్ళీ జీవింపజేసే 
మంత్రోపదేశాన్ని దయతో కశ్యపుడికి ఇచ్చాడు. 


విశేషం: జడపదార్థాలుకూడ తీవ్రమయిన సర్పవిషంచేత మాడిపోవటానికి అవకాశం ఉన్నది. మధ్యాక్కర అనేది ఒక దేశీవృత్తం. 
ఇందులో పాదానికి రెండింద్రగణాలు, ఒకసూర్యగణం, మళ్ళీ రెండు ఇంద్రగణాలు ఒకసూర్యగణం, మొత్తం ఆరుగణాలు 
ఉంటాయి. పూర్వకవులలో మధ్యాక్కరను నన్నయ, ఆరణ్యపర్వశేషంలో ఎజ్జన మాత్రమే వాడారు. అయిదవగణంలోని 
మొదటిఅక్షరం యతిమిత్రస్థ్రానం. ఎజ్జన నాల్గవగణం మొదటిఅక్షరంపైనే యతిస్థానం వేశాడు. పలువురు లాక్షణికులుకూడ 
అట్టే చెప్పారు. ప్రాసనియమం ఉన్నది. పొంటె అనేది చతుర్జీవిభక్తి ప్రత్యయం. నన్నయ తర్వాత దానిప్రయోగం క్రమంగా 
సన్నగిల్లింది. 
వ. అట్టి కశ్యపుం డను బ్రహ్మర్షి 'శృంగిశాపంబున. బరీక్షితుండు తక్షకదష్టుం డగు నే(డు సప్తమదివసం బటె! 
యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నావిద్యాబలంబు మెజియుదు; మటి యదియునుంగాక.' 184 
ప్రతిపదార్థం: అట్టి; కళ్ళపుండు+అను; బ్రహ్మ+బుషి= (బ్రహ్మజ్ఞానం కల మహర్షి శృంగి, శాపంబునన్‌= శృంగియొక్క 
శాపంచేత; పరీక్షితుండు; తక్షక, దష్టుండు+అగు= తక్షకునిచేత కరువబడినవాడు కాగల; నేండు= ఈరోజు; సప్తమ, 
దివసంబు+అటె= ఏడవరో జట; ఏను= నేను; అపేతజీవున్‌= తొలగినప్రాణం కలవాడిని; వానిన్‌= ఆపరీక్షితుని; సంజీవితున్‌; 


బ్రతికినవాడిని; చేసి; నా, విద్యాబలంబు= నాయొక్కవిద్యలోని శక్తిని, మెణయుదున్‌= (ప్రకాశింపజేస్తాను; మణీ= ఇంకను; 
అదియునున్‌, కాక= అది కాక. 


తాత్పర్యం: విషాగ్నిదగ్దులను మళ్ళీ జీవింపజేయగల మంత్రాన్ని బ్రహ్మచేత ఉపదేశం పొందిన బ్రహ్మజ్ఞానంగల 
కశ్యపుడనే (బ్రహ్మర్షి ఇట్లా ఆలోచించాడు: 'శృంగియొక్క శాపంచేత పరీక్షితుడు తక్షకునిచేత కరవబడినవాడవుతాడు; 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 191 


అతడు శాప మిచ్చి నేటికి ఏడుదినాలు అయినదట; ప్రాణం పోయిన ఆ పరీక్షిత్తును నేను మళ్ళీ సజీవుడిని చేసి 
నావిద్యలోని శక్తిని ప్రకాశింపజేస్తాను. అదిగాక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'మెణయు' ధాతువు అంతర్భావితప్రేరణం. మెజయు అంటే 'మెజయించు” అని అర్థం. 


తే. ధరణియెల్లను రక్షించు ధర్మచరితు । నా పరీక్షితు రక్షించి, యతనిచేత 

నపరిమితధనప్రాప్తుండ నగుదు(; గీర్తి । యును ధనంబు ధర్మము. గొను టుజదె నాకు. 185 
ప్రతిపదార్థం: ధరణి+ఎల్లనున్‌= భూమినంతటిని; రక్షించు= కాపాడే, ధర్మచరితున్‌= ధర్మంతోకూడిన చరిత్రుడిని; ఆ, 
పరీక్షితున్‌= ఆ పరీక్షిన్మహారాజును; రక్షించి= జీవింపచేయటంచేత కాపాడి; అతనిచేతన్‌; అపరిమిత, ధన, (ప్రాప్తుండన్‌= 


అధికమయినధనాన్ని పొందినవాడిని; అగుదున్‌= అవుతాను; కీర్తియును; ధనంబు; ధర్మము= పుణ్యం; కొనుట; నాకున్‌; 
ఉబిదె= తగదా; (తగి ఉంటుంది). 


తాత్సర్యం: 'భూమినంతటిని కాపాడే ధర్మప్రవర్తను డైన పరీక్షిత్తును తక్షకవిషాగ్నినుండి కాపాడి అతనిచేత అధిక 
మయిన ధనాన్ని పొందుతాను. కీర్తిని. సొమ్మును, పుణ్యాన్ని [గ్రహించటం నాకు తగదా! (తగును అని భావం). 


వ. అని విచారించి హస్తిపురంబునకుం బోవువాని( దక్షకుండు వృద్దవిప్రం డయి వనంబులో నెదురంగని 

“మునీంద్రా! యెట వోయె, దేమి కార్యంబుని కనిన వానికిం గశ్యపుం డి ట్లనియె. 186 
ప్రతిపదార్థం: అని; విచారించి= ఆలోచించి; హస్తిపురంబునకున్‌= హస్తినాపురానికి; పోవువానిన్‌= వెళ్ళేవాడిని(కళ్యపుని); 
తక్షకుండు; వృద్దవిప్రండు+అయి= ముసలిబ్రాహ్మణు డయి; వనంబులోన్‌= అడవిలో; ఎదురన్‌= తనఎదుట; కని= చూచి; 
ముని+ఇం|ద్రా= మునిశ్రేష్ణుడ! ఎట= ఎచ్చటికి; పోయెదు (వకారలోపం)= వెడతావు; ఏమి, కార్యంబునకున్‌= ఏపని చేయటానికి; 
అనినన్‌= అని అడుగగా; వానికిన్‌= వృద్దబ్రాహ్మణరూపు డయిన తక్షకునికి; కశ్యపుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: అని ఆలోచించి, పరీక్షితు డుండే హస్తినాపురానికి వెళ్ళే కశ్యపుడిని తక్షకుడు ముసలి బ్రాహ్మణుడి 
రూపంతో వెళ్ళి అడవిలో తనయెదుట చూచి “ఓమునిశ్రేష్ణుడా! ఎచటికి, ఏపని చేయటానికి వెళ్ళుతున్నావు?” అని 
అడుగగా; తక్షకుడితో కశ్యపుడు ఇట్టా పలికాడు. 


క. తక్షకు( డను పన్నగుండు ప । రీక్షితు( గజచునటె నే4 డరిందము నతనిన్‌ 
రక్షింప6గ6 బోయెద శుభ । దక్షిణు నా మంత్ర తంత్ర దాక్షిణ్యమునన్‌. 187 


ప్రతిపదార్థం: తక్షకుండు+అను, పన్నగుండు= తక్షకుడనే పేరున్న నాగుడు (పాము), నేండు= ఈరోజున; పరీక్షితున్‌= 
పరీక్షిన్మహారాజును; కణుచున్‌, అటె= కరుస్తాడట; అరిందమున్‌= శత్రువులను అణచేవాడు; శుభదక్షిణున్‌= మంగళప్రదుడు; 
(మంచిమనస్సుకలవాడు) అయిన; అతనిన్‌= ఆ పరీక్షిన్మహారాజును; నామం(త్ర, తంత్ర, దాక్షిణ్యమునన్‌= నాయొక్క 
మం(త్రాలలోను, శాపహరణకార్యంలోను ఉన్న సామర్థ్యంచేత; రక్షింప(గన్‌= కాపాడటానికి; పోయెదన్‌= పోతున్నాను. 


తాత్సర్యం: తక్షకు డనే పాము నేడు పరీక్షిన్మహారాజును కరుస్తాడట; శత్రువుల నణచేవాడు, శుభప్రదుడు, 
సమర్షుడు, మంచిమనస్సు కలవాడు అయిన ఆ మహారాజును విషాన్నిపోగొట్టటంలో శక్తి ఉన్న నా మంత్రతంత్ర 
సామర్థ్యంచేత కాపాడటానికి వెళ్ళుతున్నాను. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: నాలుగవపాదంలోని 'దక్షిణు' - అనే విశేషణంయొక్క 'దక్షత' అనే పాఠాంతరం పెక్కు (ప్రతులలో ఉన్నది. 


క. అనిన విని నగుచు వాడి । ట్లనియెను 'దక్షకు(డ నేన, యశనినిపాతం 
బున బ్రదుకంగ నగు నేనియు | ననఘా! మద్విషనిహతుల కగునే బ్రదుకన్‌. 188 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కశ్యపుడు పలుకగా; విని; నగుచున్‌= నవ్వుతూ; వాండు= తక్షకుడు; ఇట్టు+అనియెను= ఇట్టా 
పలికాడు. తక్షకు(డన్‌= తక్షకుడిని; ఏను+అ= నేనే; ఆశని, నిపాతంబునన్‌= వజ్రాయుధంయొక్క (పిడుగు) పాటుచేత; 
(బ్రదుకంగన్‌+అగున్‌, ఏనియున్‌= జీవించవచ్చు నేమోకాని,; అనఘా= ఓపాపరహితుడా! మత్‌, విష. నిహతులకున్‌= నాయొక్క 
విషంచేత చంపబడినవారికి; (బ్రదుకన్‌= జీవించటానికి; అగున్‌+ఏ= శక్యమవునా! (కా దని భావం.) 


తాత్సర్యం: అని కశ్యపుడు పలుకగా విని నవ్వుతూ తక్షకుడు ఇట్లన్నాడు: 'ఓ పాపరహితుడా! నేనే ఆ తక్షకుడిని. 
వజ్రాయుధం (పిడుగుపాటు) యొక్క దెబ్బచేత (బ్రతికిన బ్రతుకవచ్చుగాక! నావిషంచేత చంపబడిన వారికి జీవింప 
శక్యం వాదు 


వ. “నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మటి పొమ్ము; కాదేని నీవ చూడ నివ్వట వృక్షంబు( 
గటిచి నావిషానలంబున భస్మంబు సేసెద; నోపుదేని దీనిని సంజీవితంబుంజేయు' మని తక్షకుం డా వృక్షంబు6 
గఅచిన. 189 


ప్రతిపదార్థం: నీమందులు= నీవు వేసే మందులు; మం(త్రంబులు= విషాన్ని పోగొట్టే మంత్రాలు; నాయందున్‌= నావిషయంలో; 
పని, చేయవు= సఫలం కావు; (క్రమ్మణి= తిరిగి; పొమ్ము= వెళ్ళుము; కాదు+ఏని= అట్లాకాకుంటే; నీవు+అ= నీవే; చూడన్‌= 
చూస్తుండగా; ఈ+వటవృక్షంబున్‌= ఈమట్జిచెట్టును; కజచి; నావిష+అనలంబునన్‌= నావిషంయొక్క అగ్నిచేత; భస్మంబు, 
చేసెదన్‌= బూడిద చేస్తాను; ఓపుదు(వు), ఏని= శక్తి కలవాడ వయితే; దీనిని= ఈవృక్షాన్ని; సంజీవితంబున్‌= (బ్రతికినదాన్ని; 
చేయుము; అని; తక్షకుండు; ఆ వృక్షంబున్‌= ఆ చెట్టును; కజచినన్‌= కరవగా. 


తాత్సర్యం: 'నీవు వేసే మందులు, మంత్రాలు నా విషయంలో పని చేయవు. వ్యర్ణా లవుతాయి. తిరిగివెళ్ళిపొమ్ము; 
అట్టా కాకుంటే, నీవు చూస్తూండగానే ఈ మజ్ఞిచెట్టును కరచి నా విషంవలన పుట్టే అగ్నిచేత బూడిద చేస్తాను. 
శక్తికలవాడ వయితే ఈ చెట్టును మళ్ళీ (బ్రతికించు ” అని తక్షకుడు ఆ చెట్టును కాటువేయగా. 


ఆ. అయ్యహీంద్ర విష మహానల దగ్ధ మై । విపుల పత్ర దీర్హ విటపతతుల 
గగనమండలంబు( గప్పిన యవ్వట । తరువు భస్మ మయ్యె. దత్‌క్షణంబ. 190 


ప్రతిపదార్థం: ఆ+అహి+ఇం|ద్ర, విష. మహత్‌, అనల, దగము+ఐ= పాములరా జయిన ఆ తక్షకుని విషంవలన పుట్టిన గొప్ప 
అగ్నిచేత కాల్చబడిం దై; విపులప(త్ర దీర్గ, విటప, తతులన్‌= విశాలా లయిన ఆకులచేతను పొడవైన కొమ్మలచేతను; 


గగనమండలంబున్‌= ఆకాశప్రదేశాన్ని; కప్పిన= ఆక్రమించిన; ఆ+వట, తరువు= ఆ మజ్టిచెట్టు; తద్‌, క్షణంబు+అ= వెంటనే 
(ఆ క్షణమే); భస్మము+ అయ్యెన్‌= బూడిద అయింది. 


తాత్సర్యం: పాముల రాజయిన ఆ తక్షకుని విషంవలన పుట్టిన గొప్ప అగ్నిచేత కాల్చబడి, విశాలమయిన ఆకులచేత, 
పొడవైనకొమ్మల సమూహాలచేత ఆకాశప్రదేశాన్ని ఆక్రమించిన ఆ మళట్టిచెట్టు వెంటనే బూడిద అయింది. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 193 


వ. కశ్యపుండును నప్పుడ యాభస్మ చయంబు గూడ. ద్రోచి, తన మంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల 
వృక్షంబుగా. జేసినం జూచి, తక్షకుం దడతివిసయం బంది 'మునీంద్రా! నీవిద్యాబలంబున నిది సంజీవితం 
బయ్యె నేనియు నతికుపిత విప్రశాప వ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు; 
వాని యిచ్చు ధనంబు కంటి నాయం దధికధనంబు గొనిపొ' మ్మనినం గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున 
నట్లకా నెటింగి, తక్షకుచేత ననంతం బైన యర్ధంబు గొని క్రమ్మటి చనియె; విజనం బైన విపినాంతరంబున 
నైన యయ్యిరువుర వృత్తాంతంబు మీ రె ట్లెజింగితి రంటేని వినుము. 191 

ప్రతిపదార్థం: కశ్యపుండును= కశ్యపుడు కూడ; అప్పుడు+అ= అప్పుడే; ఆ భస్మచయంబు= చెట్టుకాలగా మిగిలిన బూడిద 

సముదాయాన్ని; కూడన్‌, త్రోచి= కలిసేట్టుగా (ప్రోగుచేసి; తన, మంత్ర, తం(త్ర, శక్తిన్‌, చేసి= తనయొక్క మంత్రాలయొక్క 
విషాన్ని తొలగించే కార్యాలయొక్క శక్తిచేత; ఎప్పటి, అట్టు+అ= పూర్వం విధంగానే; వృక్షంబుగాన్‌= చెట్టుగా; చేసినన్‌= 
చేయగా; చూచి; తక్షకుండు; అతి, విస్మయంబు= అధికమైన ఆశ్చర్యం; అంది= పొంది; ముని+ఇం౦ద్రా!= ముని శ్రేష్టా!; నీ, 
విద్యాబలంబునన్‌= నీవిద్యలోని శక్తిచేత; ఇది= ఈచెట్టు; సంజీవితంబు= మళ్ళీ చక్కగా (బ్రదికింది; అయ్యెన్‌, ఏనియున్‌= 
అయినప్పటికి; అతి, కుపిత, విప్ర, శాప, వ్యపగత+ఆయుష్యుండు+అయిన= మిక్కిలి కోపించిన (బ్రాహ్మణునియొక్క 
శాపంచేత పోయిన ఆయుర్దాయం కల; పరీక్షితుండు; సంజీవితుండు= (బ్రతికినవాడు; కాన్‌, ఓపండు= కాజాలడు; వాని, 
ఇచ్చు, ధనంబు, కంటెన్‌= ఆపరీక్షితు డిచ్చే ధనంకంటె; నా, అందున్‌= నావలన; అధిక, ధనంబు= ఎక్కువధనం; కొని= 
గ్రహించి; పొమ్ము= వెళ్ళుము; అనినన్‌= అని పలుకగా; కశ్యపుండును; తన, దివ్యజ్ఞానంబునన్‌= దివ్యమైన (ఇంద్రియాల 
కతీతమైన) తపస్సువలన కలిగిన జ్ఞానంచేత; అట్టు+అ, కాన్‌= అట్లే కావటం (పరీక్షితుడు మరణించక తప్పదనటం); 
ఎటీంగి= తెలిసికొని; తక్షకుచేత; అనంతంబు+అయిన= అంతంలేని; అర్థంబు= ధనం; కొని= (గ్రహించి; [క్రమ్మటీ= తిరిగి; 
చనియెన్‌= వెళ్ళిపోయాడు; విజనంబు+అయిన= జనులు లేని; విపిన+అంతరంబునన్‌= అడవినడుమ; ఐన= జరిగిన; 
ఆ+ఇరువుర= ఆ ఇద్దరియొక్క; వృత్తాంతంబు; మీరు; ఎట్టు+ఎణింగితిరి= మీ రెట్టా తెలిసికొన్నారు; అంటి(వి)+ఏని= 
(భూతకాలమవటంచేత 'వి కారలోపం) అంటావేమో; వినుము (ఈపలుకులు, మంత్రులు జనమేజయుడితో చెపుతున్నారు). 


తాత్సర్యం: కశ్యపుడుకూడ అప్పుడే కాలిన ఆ చెట్టుయొక్కబూడిదను పోగుచేసి తనమంత్రాలయొక్క, తంత్రాలయొక్క 
బలంచేత పూర్వంలాగే చెట్టుగా చేయగా, చూచి తక్షకుడు మిక్కిలి ఆశ్చర్యం పొంది ఓ మునిశ్రేష్టుడా! నీ 
విద్యయొక్క శక్తిచేత ఈ చెట్టు చక్కగా బ్రతికినప్పటికిని మిక్కిలి కోపించిన బ్రాహ్మణు డైన శృంగియొక్క 
శాపంచేత చనిపోయిన పరీక్షితుడు (బ్రదుకజాలడు అత డిచ్చే సొమ్ముకంటె నావలన ఎక్కువ సొమ్ము గ్రహించి 
వెళ్ళిపొమ్ము' అని పలుకగా కశ్యపుడు కూడ తపస్సువలన కలిగిన తన దివ్యజ్ఞానంచేత అట్టే కావటం తెలిసికొని 
తక్షకుడివలన అధిక మైన ధనం (గ్రహించి తిరిగి వెళ్ళిపోయాడు. జనం లేని అడవి నడుమ జరిగిన ఆ తక్షక, 
కశ్యపుల సంగతి మీ రెట్లా తెలిసికొన్నా రని అడుగుతా రేమో చెప్పుతాం వినండి. 
తే. ఇప్పురంబున బ్రాహ్మణుం డింధనార్థ । మే(గి, మున్న యావ్ఫక్షంబు నెక్కి, దాని 

తోన దగ్గు డై, మటి దానితోన లబ్ధ । జీవు(డై వచ్చి జనులకు. జెప్పె దీని. 192 
ప్రతిపదార్థం: ఈ+పురంబున, బ్రాహ్మణుండు= ఈ పట్టణంలోని విప్రుడు, ఇంధన+అర్థము= కట్టెలనిమిత్తం; ఏంగి= వెళ్ళి; 
మున్ను+అ= అంతకుముందే; ఆ, వృక్షంబున్‌, ఎక్కి= ఆ మర్రిచెట్టును ఎక్కి; దానితోన్‌+అ= ఆ చెట్టుతోడనే; దగ్దుండు+ఐ= 
కాల్చబడినవా డై; మటీ= తర్వాత; దానితోన్‌+అ= ఆ చెట్టుతోడనే; లబ్ద, జీవుడు+ఐ= పొందబడిన ప్రాణం కలవా డై; వచ్చి= 
పట్టణానికి తిరిగి వచ్చి; దీనిన్‌= ఈ వృత్తాంతాన్ని; జనులకున్‌= (ప్రజలకు; చెప్పెన్‌, 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ హస్తినాపురంలోని విప్ర డొకడు కట్టెల నిమిత్తం అడవికి పోయి, తక్షకుడు ఈ వృక్షాన్ని 
కాల్చటానికి ముందే దాన్ని ఎక్కి దానితోపాటు కాల్చబడి తర్వాత ఆ చెట్టుతోనే పొందబడిన ప్రాణం కలవాడై 
పట్టణానికి తిరిగివచ్చి ఈ వృత్తాంతాన్ని జనులకు చెప్పాడు. 


తక్షకవిషాగ్నిచే( బరీక్షితుండు హర్మ్యంబుతోడ దగ్గుం డగుట (సం. 1-39-19) 


వ. అట్లు కశ్యపుం గ్రమ్మటించి తక్షకుండు తత్‌క్షణంబ నాగకుమారులం బిలిచి 'మీరలు విప్రుల రయి సురభి 
కుసుమ స్వాదు వన్యఫలంబులు పలాశపర్ణపుటికలం బెట్టికొని పరీక్షితు పాలికిం జని యిం” డని పంచి, 
తానును వారితోడన యదృశ్యరూపుం డయి వచ్చిన. 193 

ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కళ్యపున్‌= కశ్యపమహర్షిని; (క్రమ్మజించి= తిరిగివెళ్ళేట్టు చేసి; తక్షకుండు; తద్‌+క్షణంబు+అ= 

ఆ క్షణమందే; నాగకుమారులన్‌= యువకులైననాగులను; పిలిచి; మీరలు= మీరు; విప్రులరు+అయి= బ్రాహ్మణు లయి; 

సురభి, కుసుమ, స్వాదు, వన్య, ఫలంబులు= సువాసన గల పువ్వులును, వనంలోని రుచిగల పండ్లును; పలాశ, పర్ల 

పుటికలన్‌= మోదుగ ఆకులలోను బుట్టలలోను; పెట్టికొని; పరీక్షితు, పాలికిన్‌= పరీక్షిత్తు చెంతకు; చని= వెళ్ళి; ఇండు; అని, 
పంచి= అని ఆజ్ఞాపించి; తానును= తానుకూడ; వారితోడన్‌, అ= వారివెంటనే; అదృశ్య, రూపుండు+అయి= కనబడని రూపం 
కలవా డయి; వచ్చినన్‌= రాగా. 


తాత్పర్యం: తక్షకుడు ఆవిధంగా కశ్యపమహర్షిని మరలించి, ఆ క్షణమందే సర్పకుమారులను పిలిచి, “మీరు 
బ్రాహ్మణు లై సువాసన గల పువ్వులను వనంలోని రుచిగల పండ్లను మోదుగ ఆకుల బుట్టలలో పెట్టుకొని పరీక్షిత్తు 
చెంతకు వెళ్ళి అతడి కివ్వం' డని ఆజ్ఞాపించి, తానుకూడ వారితోడనే అదృశ్యరూపుడై రాగా. 


విశేషం: విప్రులు+రు - ప్రథమాంతా లయిన యుష్మదస్మద్విశేషణాలకు ఏకత్వమున వునులును, బహుత్వమున రుములును 
అంతాగమాలు (ప్రాయికంగా అవుతాయి. ఈఆగమం పరమయినపుడు ఉత్వానికి అత్వం అవుతుంది- వి(ప్రులరు. 


చ. ద్విజవరులం గుమారుల నతిప్రియదర్శను లైనవారి బు 
గ్యజుషపదక్రమంబులు క్రియన్‌ గుణియించుచు వచ్చువారి న 
గ్గజపురవల్లభుండు గని, గ్రక్కున డాయంగ. బిల్లి మెచ్చి, భా 
వజసుభగుండు చేకొనియె వారలు దెచ్చినవాని నన్నిటిన్‌. 194 


ప్రతిపదార్థం: భావజ, సుభగుండు= మన్మథునివలె అందమైనవాడు; ఆ+గజపుర, వల్లభుండు= హస్తినాపురానికిరా జైన ఆ 
పరీక్షిత్తు; ద్విజవరులన్‌= (బ్రాహ్మణథ్రేష్టులను; అతి ప్రియదర్శనులు+అయిన, వారిన్‌= మిక్కిలి ప్రియ మైన దర్శనం కలవారిని 
(చూడటానికి మిక్కిలి (ప్రీతి కలిగించేవారిని); బుక్‌, యజుషు పద, క్రమంబులు= బుగ్వేదంయొక్క యజుర్వేదంయొక్క 
పదపాఠాన్ని, (క్రమపారఠాన్ని; (క్రియన్‌= అనుగుణంగా చేతులు త్రిప్పటం మొదలయినపనితో; గుణియించుచున్‌= లెక్కిస్తూ; 
వచ్చువారిన్‌= వచ్చేవాళ్ళను; కుమారులన్‌= (బ్రాహ్మణవేషంలో ఉన్న యువకులను (నాగకుమారులను); కని= చూచి; [గ్రక్కునన్‌= 
వేగంగా; డాయంగన్‌= సమీపించేటట్లుగా; పిల్చి; మెచ్చి; వారలు= వారు; తెచ్చినవానిన్‌= తెచ్చిన వస్తువులను; (పూలను, 
పండ్లను); అన్నిటిన్‌= అన్నిటిని; చేకొనియెన్‌= (గ్రహించాడు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 195 


తాత్పర్యం: మన్మథునివలె సుందరుడు, హస్తినాపుర ప్రభువు అయిన పరీక్షిత్తు మిక్కిలిప్రియ మైన రూపం కలవారిని, 
బుగ్వేదంయొక్క యజుర్వేదంయొక్క పదపాఠాన్ని, (క్రమపాఠాన్ని అనుగుణ మైన క్రియతో లెక్కిస్తూ వచ్చేవాళ్ళను, 
బ్రాహ్మణయువకులను, ((బ్రాహ్మణరూపంలో ఉన్న నాగకుమారులను) చూచి, వెంటనే దగ్గరకు రమ్మని పిలిచి, 
వారు తెచ్చిన పూలను, పండ్లను అన్నింటిని స్వీకరించాడు. 


విశేషం: పద మంటే వేదవాక్యంలోని పదాలను ఒండొంటితో విడదీయటం, (క్రమ మంటే ఒక్కొక్కమారు ఒక్కొక్కపదాన్ని 
విడిచి మరొకపదాన్ని (గ్రహిస్తూ వేదాన్ని పఠించే ఒకానొకపద్దతి. 


క. వారల నర్దప్రియ స । త్మారులC గావించి పుచ్చి, కాలనియోగ 
ప్రేరితు( డై యమరేంద్రా । కారుండు తద్వన్యఫలజిఘత్సాపేక్షన్‌. 195 


ప్రతిపదార్థం: అమర+ఇం(ద్ర+ఆకారు(డు= దేవేంద్రుడి ఆకారంవంటి ఆకారం కలవాడు; వారలన్‌= ఆ విప్రకుమారులను; 
అర్హ ప్రియ, సత్కారులన్‌= తగినట్టి, ప్రీతి కలిగించే సన్మానం కలవారిని; కావించి= చేసి; పుచ్చి= పంపి; కాలనియోగప్రేరితుండు+ఐ= 
కాలం (యముని) యొక్క నిర్దేశంచేత (ఆజ్ఞచే) ప్రేరేపింపబడినవా డై; తద్‌+వన్య, ఫల, జిఘత్సా+అపేక్షన్‌= ఆవనంలోని 
ఫలాలను తినాలనే కోరికతో. 


తాత్సర్యం: ఇంద్రుని ఆకారంవంటి ఆకారం కల ఆ పరీక్షిత్తు వచ్చిన బ్రాహ్మణకుమారులకు తగినట్టు, వారికి 
పీతి కలిగించేటట్టు సన్మానించి పంపి, కాలం(కాలుని) యొక్క ఆజ్ఞచేత 'శ్రురేపించబడిన వాడై వారు తెచ్చిన 
అడవిలోని ఫలాలను తినాలనేకోరికతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. సూరెల నున్న మంత్రులను జుట్టములం గడు. గూర్చుమిత్తులన్‌ 
సారబలుండు చూచి 'మునిశాపదినంబులు వోవుదెంచె, నం 
భోరుహమిత్త్తు( డస్తగిరి బొందెడు' నం చొగి( దత్ఫలావలుల్‌ 
వారల కెల్ల బెట్టి, యనవద్యుండు దా నొకపండు చెచ్చెరన్‌. 196 


ప్రతిపదార్థం: అనవద్యుండు= దోషరహితుడు; సార, బలుండు= శ్రేష్టమైనబలం కల పరీక్షిత్తు; సూరెలన్‌= పార్భ్వంలో; ఉన్న; 
మంత్రులను; చుట్టములన్‌; కడున్‌, కూర్చు= మిక్కిలి ప్రీతి కలిగించే (ఆప్పులైన); మి(త్రులన్‌= స్నేహితులను; చూచి; ముని, 
శాప, దినంబులు= ముని అయిన శృంగి ఇచ్చిన శాపానికి సంబంధించిన రోజులు; పోవుదెంచెన్‌= కడచిపోయాయి; 
అంభోరుహ, మి(త్రుడు= పద్మాలకు ఆప్తుడైన సూర్యుడు; అస్తగిరిన్‌= పడమటికొండను; పొందెడున్‌= పొందుతున్నాడు; 
అంచున్‌= అని పలుకుతూ; ఒగిన్‌= వరుసగా; తద్‌, ఫల+ఆవలుల్‌= ఆ పండ్లసముదాయాలు; వారలకున్‌, ఎల్లన్‌= వారి 
కందరికిని; పెట్టి, తానున్‌+ఒక, పండు; చెచ్చెరన్‌= వేగంగా. 


తాత్సర్యం: దోషరహితుడు, అధిక మయిన బలం కలవాడు అయిన పరీక్షిత్తు పార్వాలలో ఉన్నమంత్రులను, 
బంధువులను, మిక్కిలి ఆప్ప్తులైన స్నేహితులను చూచి 'ముని అయిన శృంగి ఇచ్చిన శాపపురోజులు ఏడును 
గడిచాయి; సూర్యుడు అస్తమిస్తున్నాడు* అని పలుకుతూ వరుసగా ఆ ఫలాలసముదాయాలను వారికందరికి పెట్టి 
తానూ ఒకపండు వేగంగా. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ముని పెట్టిన శాపపు గడువురోజులు ముగిశాయి, అంభోరుహమి(త్రు డస్తగిరి. బొందెడు- అని పరీక్షిత్తు అన్న 
వాక్యాలలో “గండం” అనే సూచ్యార్థసూచనం నిబంధించాడు నన్నయ. సూర్యుడస్తమించబోతున్నాడని చెప్పిన పరీక్షిత్తు తన 
అస్తమయాన్నే అజ్ఞాతంగా ధ్వనింపచేశా డన్నది ఇక్కడి విశేషం. 
క కొని వ్రచ్చుడు, లోపల న । ల్లనిక్రిమి యై తోంచి, చూడ లత్తుక వర్ణం 

బున బామై, విషవహ్నులు । దనుకంగ6 గురువీరు6 గటిచి తక్షకు( డరిగెన్‌. 197 
ప్రతిపదార్థం: కొని= గ్రహించి; (వ్రచ్చుడున్‌+ చీల్చినవెంటనే; లోపలన్‌= ఆ పండులోపల; నల్లని(క్రిమి, ఐ= నల్లనిపురుగై; 
తోంచి= కనబడి; చూడన్‌= పరిశీలించగా; లత్తుక, వర్షంబునన్‌= లాక్షారసంవలె ఎజ్జనిరంగుతో; పాము+ఐ; విషవహ్నులు= 
విషంయొక్క అగ్నులు; తనుకంగన్‌= (ప్రకాశించగా(కలుగగా); కురువీరున్‌= వీరు డైన కురువంశస్టుడిని (పరీక్షిత్తును); కజచి; 
తక్షకుండు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ పండును (గ్రహించి చీల్చిన వెంటనే నల్లనిపురు గై కనబడి, చూస్తుండగానే పారాణివంటి ఎజ్జనిరంగుతో 


పామై, విషంయొక్క అగ్నులు జ్వలించగా వీరు డైన పరీక్షిత్తును తక్షకుడు కబుచి వెళ్ళాడు. 

వ. _ తత్పరిజనంబు లందటు నశనిపాతంబున బెదరి చెదరినట్లు గనుకనిం బఅచి; రయ్యేకస్తంభహర్మ్యంబును 
దక్షకవిషాగ్ని దర్దంబయ్యె; నట్లు భవజ్జనకుండు పరలోకగతుండైనం, బురోహిత పురస్సరానేకభూసురవరులు 
యథావిధిం బరలోకక్రియలు నిర్వర్తించి రంత. 198 


ప్రతిపదార్థం: తద్‌, పరిజనంబులు+అందణున్‌= ఆ పరీక్షిత్తు సేవకులందరు, ఆశనిపాతంబునన్‌= పిడుగుపాటుచేత; 
బెదరి= భయపడి; చెదరిన+అట్టు= చెదరి పోయిన విధంగా; కనుకనిన్‌= సంభ్రమంతో; (వేగిరపాటుతో); పజచిరి= పరుగెత్తారు; 
ఆ+ఏకస్తంభహర్మ్యంబును= ఆ ఒంటికంబపుమేడయు; తక్షక, విష+అగ్ని, దగ్ధంబు+అయ్యెన్‌= తక్షకునియొక్క విషంయొక్క 
అగ్నిచేత కాల్చబడినది అయింది; అట్టు= ఆవిధంగా; భవత్‌, జనకుండు= నీతండ్రి; పరలోకగతుండు+అయినన్‌= పరలోకాన్ని 
పొందినవాడు (మరణించినవాడు) కాగా; పురోహిత, పురస్సర+అనేక, భూసుర, వరులు= పురోహితులు ముందుగా గల 
పలువురు (బ్రాహ్మణశ్రేష్టులు; యథావిధిన్‌= విధి నతి(క్రమించకుండ; పరలోకక్రియలు= పరలోకానికి సంబంధించిన కర్మలు; 
నిర్వర్తించిరి= చేశారు. 


తాత్సర్యం: ఆ పరివారజనులు అందరును, పిడుగుపాటుచే భయపడి చెల్ల్తాచెద రైనట్టు సంభ్రమంతో పరుగెత్తారు. 
ఆ రాజున్న ఒంటికంబపు మేడకూడ తక్షకుడి విషంయొక్క అగ్నిచేత కాల్చబడింది. ఆవిధంగా నీతండ్రి మరణించగా, 
పురోహితులతో కూడిన బ్రాహ్మణ్రేష్టులు శాస్త్రాన్ని అతిక్రమించకుండ అతనికి పరలోకంలో ఉత్తమగతి కల్గించే 
కర్మలు చేశారు. 


విశేషం: అలం: ఉపమ. 


జనమేజయ మహారాజు సర్పయాగము సేయుట (సం. 1-46-6; 1-46-23) 


క. ఆయుష్ష్మంతు(డ వై, ల । క్ష్మీయుత! బాల్యంబునంద మీయన్వయరా 
జ్యాయత్తమహీభారం | బాయతభుజ! నీవు దాల్చి తభిషిక్తుండ వై, 199 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 197 


ప్రతిపదార్థం: లక్ష్మీయుత= లక్ష్మితో కూడినవాడా! ఆయత, భుజ= దీర్జాలైన బాహువులు కలవాడా; బాల్యంబు+అందున్‌+అ= 
చిన్నతనమందే; ఆయుష్మంతుండవు+ఐ= చిరంజీవివై; మీ, అన్వయ, రాజ్య+ఆయత్త, మహీభారంబు= మీవంశానికి చెందిన 
రాజ్యంలో వ్యాపించిన భూమియొక్క బరువును; అభిషిక్తుడవు+ఐ= అభిషేకింపబడినవాడి వై; నీవు; తాల్భితి(వకారలోపం)= 


వహించావు. 


తాత్సర్యం: దీర్ణమైనబాహువులు కలవాడా! లక్ష్మితో కూడినవాడా! ఓ జనమేజయా! చిరంజీవి వా నీవు చిన్నతనమందే 
అభిషేకించబడినవాడి వై మీవంశానికి చెందినరాజ్యంలో వ్యాపించిన భూమియొక్క బరువును భరించావు. 


ఉ. పెంచితి ధర్మమార్గమునం బ్రీతి యొనర్జుచు ధారుణీప్రజన్‌; 

మంచి తనేకయాగముల మానుగ దక్షిణ లిచ్చి విప్రులన్‌; 

నించితి సజ్జనస్తుతుల నిర్మల మైన యశంబు దిక్కులన్‌; 

సంచితపుణ్య! సర్వగుణసంపద నెవ్వరు నీసమానులే! 200 
ప్రతిపదార్థం: సంచితపుణ్య!= సంపాదింపబడిన పుణ్యాలు కలవాడా! ప్రీతి ఒనర్చుచున్‌= (ప్రీతి కావిస్తూ, ధారుణీప్రజన్‌= 
భూమిలోని ప్రజలను ధర్మమార్గమునన్‌= ధర్మంతో కూడిన మార్గంలో; పెంచితి(వి) (వకారలోపం)= ధర్మమార్గంతో పోషించావు; 
అనేకయాగములన్‌= పెక్కుయజ్ఞాలలో; మానుగన్‌= ఒప్పుగా; దక్షిణలు= సంభావనలు; ఇచ్చి, విప్రలన్‌= (బ్రాహ్మణులను; 
మంచితి(వి)= పోషించావు; సజ్జనస్తుతులన్‌= మంచివాళ్ళ పొగడ్తలతో; దిక్కులన్‌= దిక్కులలో; నిర్మలము+ఐన= పరిశుద్దమైన; 
యశంబు= కీర్తి నించితి(వి)= నిండేటట్టు చేశావు; సర్వగుణ, సంపదన్‌= అన్నిగుణాలయొక్కసంపదలోను; ఎవ్వరున్‌= 
ఎవరైనా; నీసమానులు+ఏ= నీకు సమానులా? కారు అనిభావం. 


తాత్సర్యం: ప్రీతికావిస్తూ భూజనాన్ని ధర్మమార్గంలో పెంపొందించావు; పెక్కుయజ్ఞాలలో ఒప్పుగా దక్షిణలు ఇచ్చి 
బ్రాహ్మణులను మనేటట్టు చేశావు, పోషించావు; ఉత్తమ జనులపొగడ్తలచేత పరిశుద్దమైన కీర్తి దిక్కులలో నిండేటట్లు 
చేశావు; సంపాదించబడిన పుణ్యాలు కలవాడా! సమస్తగుణాలసంపదలో ఎవ్వ రైనా నీకు సరిపోలగలరా? (సమానులు 
కారని భావం). 


నిశేషం: పై పద్యంలోని నాలుగుపాదాలలో నాలుగు సమానవాక్యాలు నిండిఉండటం నన్నయ పద్యశిల్పానికి ఒక మచ్చుతునక. 
దీన్నే సమతాగుణం అంటారు. ఇటువంటి సమతాగుణాన్ని వృత్తాలలో నన్నయ అరుదుగా వాడతాడు. ఈ గుణాన్ని 
ఎజ్టాపైగ్గడ స్వీకరించి ఎక్కువగా వాడాడు. 
ఉ. కాదన కిట్టిపాటియపకారము. దక్షకుC దేకవిప్ర సం 

బోధన జేసి చేసి; నృపపుంగవ! నీవు ననేక భూసురా 

పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కా 

కోదరసంహతిన్‌ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్‌. 201 
ప్రతిపదార్థం: నృప, పుంగవ= రాజశ్రేష్టుడా!; కాదు+అనక= యుక్తంకా దని అనకుండ; ఇట్టి, పాటి= ఇంతప్రమాణం కల 


(అధికమైన); అపకారమున్‌= హానిని; (కీడును); తక్షకు(డు; ఏక, విప్ర, సంబోధనన్‌, చేసి= ఒక(బ్రాహ్మణుడియొక్క (పేరణచేత; 
చేసెన్‌= చేశాడు; నీవున్‌= నీవుకూడ; అనేకభూసుర+ఆపాదిత, సర్ప, యాగమునన్‌= పలువురు (బ్రాహ్మణులచేత చేయబడిన 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాములను ఆహుతి చేసే యజ్ఞంలో; హుతవహ+జఉ(గ, సమగ్ర, శిఖా చయంబులన్‌= అన్నియొక్కభయంకరాలు, సంపూర్ణాలు 
అయిన జ్యాలలయొక్క సమూహాలలో; తక్షక+ఆది, కాకోదర+సంహతిన్‌= తక్షకుడు మొదలైన పాముల సముదాయాన్ని; 
భస్మము+చేయుము= బూడిద చేయుము. 


తాత్సర్యం: ఓ రాజశ్రేష్టుడా! యుక్తం కా దనకుండ తక్షకుడు, శృంగి అనే ఒక బ్రాహ్మణుని (ప్రేరణచేత ఇంతఅధికమైన 
కీడు చేశాడు. నీవు కూడ పలువురు (బ్రాహ్మణులచేత నిర్వహించబడిన పాములను ఆహుతి చేసే యజ్ఞంలో 
తక్షకుడు మొదలైన పాములసమూహాన్ని భయంకరాలు, సంపూర్ణాలు అయిన అగ్ని జ్వాలలసముదాయాలలో 
బూడిద చేయుము. 


విశేషం: తక్షకుడు ఒకవి'ప్రుడిచే మాత్రమే ప్రేరేపించబడి నీతండ్రిని చంపి ఇంతఅధిక మైన కీడు చేశాడు. నీవు పలువురువిప్రులచేత 
చేయబడే సర్పయాగంలో తక్షకుడినే కాదు ఇతరసర్భాలనుకూడ బూడిద చేయుము. ఈ పద్యంలో 'ది కారానికి “ధి కారానికి 
ప్రాస వేయబడింది “సంచోదన చేత చేసె రిపుసూదన” అనే పాఠాంతరం ఉన్నది. 


వ. అనిన విని జనమేజయుండు కోపోద్దీపితచిత్తుం డై సర్ప్వయాగము సేయ సమకట్టి, పురోహితులను 
బుత్విజులను బిలువంబంచి వారల కి ట్లనియె. 202 


ప్రతిపదార్థం: అనినన్‌= మంత్రు లిట్టాపలుకగా; విని; జనమేజయుండు; కోప+ఉద్దీపిత, చిత్తుండు+ఐ= కోపంచేత, 
జృలింపజేయబడిన హృదయం కలవా డై; సర్ట్వయాగము= సర్పాలను ఆహుతి చేసే యజ్ఞం; చేయన్‌, సమకట్టి= చేయటానికి 


(జ 


పూని; పురోహితులను; బుత్విజులను= యజ్ఞం చేయించే బుత్విక్కులను; పిలువన్‌, పంచి= పిలవటానికి ఆజ్ఞాపించి; 
వారలకున్‌= ఆ పురోహితులకు బుత్విక్కులకు; ఇట్టు+ అనియెన్‌. 


తాత్సర్యం: మంత్రు లిట్లా పలుకగా, విని జనమేజయుడు, కోపంచేత మండింపబడిన హృదయం కలవా డయి 
సర్పయాగం చేయబూని పురోహితులను, బుత్విక్కులను పిలవటానికి ఆజ్ఞాపించి, వచ్చిన ఆ పురోహితులతో ఇట్టా 
పలికాడు. 


విశేషం: బుత్విజులు పదారుగురు: (బ్రహ్మ, ఉద్గాత, హోత, |ప్రతిప్రస్థాత, పోత, (ప్రతిహర్త, అచ్చావాకుడు, నేష్ట్ర అన్నీధ్రుడు, 
సుబ్రహ్మణ్యుడు, (గ్రావస్తుతుడు, ఉన్నేత, అధ్వర్యుడు, బ్రాహ్మణాచ్చంసి, ప్రస్తోత, మైత్రావరుణుడు. 
చ. తనవిషవహ్ని మజ్జినకుం దక్షకు€ డెట్లు దహించె నట్ల యే 

నును సహమిత్రబాంధవజనుం డగు తక్షకు నుగ్రహవ్యవా 

హనశిఖలన్‌ దహించి, దివిజాధిపలోకనివాసు€ డైన మ 

జ్ఞనకున కీయుదంకునకు సాధుమతంబుగ. బ్రీతి( జేసిదన్‌. 203 


ప్రతిపదార్థం: తన; విషవహ్నిన్‌= విషంయొక్కలఅగ్నిచేత; మత్‌, జనకున్‌= నాతండ్రిని; తక్షకుండు; ఎట్టు= ఏవిధంగా; దహించెన్‌= 
కాల్పాడో; అట్టు+అ= ఆవిధంగానే; ఏనును= నేనుకూడ; సహమి(త్రబాంధవ, జనుండు+అగు= మి(త్రులతోను, చుట్టాలైన 
జనులతోను కూడినవా డయిన; తక్షకున్‌= తక్షకుడిని; ఉ(గ్రహవ్యవాహనశిఖలన్‌= భయంకర మైన అగ్నియొక్క జ్యాలలచేత; 
దహించి= కాల్చి; దివిజ+అధిప, లోక, నివాసుంయ+ఐన= దేవతలకు రాజైన ఇంద్రునిస్వర్గలోకంలో నివాసంకలవా డైన 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 199 


(స్వర్గస్థుడైన); మత్‌, జనకునకున్‌= నాతండ్రికిని; ఈ, ఉదంకునకున్‌; సాధుమతంబుగన్‌= సజ్జనులకు సమ్మత మయ్యేటట్టుగా; 
ట్రీతిన్‌= ఇష్టాన్ని; చేసెదన్‌= కలిగిస్తాను. 


తాత్సర్యం: తక్షకుడు తనవిషాగ్గిచేత నా తండ్రిని ఎట్టా కాల్ఫివేశాడో, ఆవిధంగానే మిత్రులతోను, బంధుజనాలతోను 
కూడిన తక్షకుడిని భయంకరమైన అగ్ని జ్యాలలలో కాల్చి స్వర్గస్థుడైన నాతండ్రికిని, ఈ ఉదంకుడనే బ్రాహ్మణుడికిని, 
సజ్జనులకు అభిమత మయ్యేటట్టుగా ప్రీతి కలిగిస్తాను. 


వ. “సర్పయాగం బిట్టి దని శాస్త్ర విధానంబు గలదేని చెప్పుం' డనిన బుత్విజు లి ట్లనిరి. 204 


ప్రతిపదార్థం: సర్ప్వయాగంబు= సర్పాలను ఆహుతి చేసే యజ్ఞం; ఇట్టిది+అని= ఈవిధంగా ఉండే దని; శాస్తవిధానంబు= 

శాస్త్రంలో చెప్పబడిన పద్దతి; కలదు+ఏని= ఉన్నట్టయితే; చెప్పుండు= తెల్పండి; అనినన్‌= జనమేజయుడు అడుగగా; 
ఠా ౧ 

బుత్విజులు= యజ్ఞంచేసేవారు; ఇట్టు+అనిరి= ఈవిధంగా పలికారు. 


తాత్సర్యం: “సర్పయాగం ఇట్లా ఉంటుం దని శాస్త్రాలలో చెప్పబడిన (క్రమం ఏదైనా ఉంటే తెల్పంి డని అడుగగా 
బుత్విక్కులు ఈవిధంగా పలికారు. 


మత్తకోకిల. 


'నీతదర్థమ కా(గ దేవవినిర్మితం బిది, యన్యు లు 

ర్వీతలేశ్వర! దీని. జేయరు; వింటి మేము పురాణ వి 

ఖ్యాత మాద్యము' నావుడున్‌, విని కౌరవప్రవరుండు సం 

జాత నిశ్చయు( డయ్యె నప్పుడు సర్ప్వయాగము సేయంగన్‌. 205 
ప్రతిపదార్థం: ఉర్వీతల+-ఈశ్వర= ఓభూపతీ! జనమేజయా! నీ, తదర్గము+అ+కాణగన్‌= నీకొరకే అయినట్టు; ఇది= ఈ 
సర్పయాగం; దేవ, వినిర్మితంబు= దేవతలచేత కల్పింపబడింది; అన్యులు= ఇతరులు; దీనిన్‌= ఈసర్పయాగాన్ని; చేయరు; 
ఏము= మేము; వింటిమి= వినిఉన్నాము; పురాణవిఖ్యాతము= పురాణాల్లో ప్రసిద్ధం; ఆద్యము= మొదటిది, సనాతనమైనది; 
నావుడున్‌= బుత్విజులట్లా పలికినతర్యాత; విని; కౌరవప్రవరుండు= కురువంశంలో పుట్టినవారిలో శ్రేష్టుడు, జనమేజయుడు; 
అప్పుడు; సర్పయాగము= సర్పాలను ఆహుతి చేసేయజ్ఞాన్ని; చేయంగన్‌= చేయటానికి; సంజాతనిశ్చయుండు+అయ్యెన్‌= 
పుట్టిన నిశ్చయం కలవాడు అయ్యాడు. 


తాత్సర్యం: 'రాజా! జనమేజయా! ఈ సర్పయాగం నీకొరకే దేవతలచేత కల్పింపబడింది. ఇతరులు దీనిని 
చేయరు; మేము విని ఉన్నాము; ఇది పురాణాలలో ప్రసిద్ధం; ప్రాచీనమైనది” అని బుత్విజులు పలుకగా విని 
కౌరవశ్రేష్టు డైన జనమేజయుడు అప్పుడు సర్పయాగం చేయటానికి నిశ్చయించాడు. 


విశేషం: 'తదర్ధము”' అనేదాన్ని నన్నయ చతుర్ధీ విభక్ష్యర్థంలో వాడుతుంటాడు. మత్తకోకిలలో |ప్రతిచరణానికీ ర-స-జ-జ-భ-ర 
అనే గణాలు ఉంటాయి. పదకొండవ అక్షరం యతిస్థానం 


వ. ఇట్లు కృతనిశ్చయుం డై జనమేజయుండు కాశిరాజపుత్తి యయిన వపుష్టమ యను మహాదేవి ధర్మపత్నిగా 
సర్పయాగదీక్షితుం డయి, శాస్తోపదిష్ట 
ఆ 


~~ 


ప్రమాణ లక్షణ నిపుణ శిల్పాచార్య వినిర్మితంబును, యజ్ఞోపకరణానేక 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రవ్యసంభారసంభృతంబును, బ్రభూతధనధాన్యసంపూర్ణంబును, స్వస్వనియుక్తక్రియారంభసంభ్రమ 

పరిభ్రమరద్రాహ్మణ నివహంబును నయిన యజ్ఞాయతనంబున నున్న యా రాజునకు నొక్క వాస్తువిద్యా 
wy” ar వావి 

నిపుణుం డైన పారాణికుం డి ట్లనియె. 206 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిశ్చయం కలవా డై; జనమేజయుండు; కాశిరాజ, 
పుత్రి; అయిన; వపుష్టమ, అను= వపుష్టమ అనే పేరున్న; మహాదేవి= పట్టమహిషి(రాణి); ధర్మపత్ని, కాన్‌= ధర్మా న్ననుసరించి 
పెండ్లాడిన భార్యగా; సర్పయాగ దీక్షితుండు+అయి= సర్పయాగంలో దీక్ష కలవాడై; శా(స్త్ర+ఉపదిష్ట, (ప్రమాణ, లక్షణ, నిపుణ, 
శిల్ప +ఆచార్య= శాస్త్రాలలో చెప్పబడిన కొలతలలో, లక్షణాలలో నేర్పరులైన శిల్పాచార్యులచేత; వినిర్మితంబును= కట్టబడినది; 
యజ్ఞ+ఉపకరణ+అనేక, (ద్రవ్య, సంభార, సంభృతంబును= యజ్ఞానికి కావలసిన సాధనాలచేతనూ, పెక్కువస్తువుల 
సముదాయంతోనూ నిండినది; ప్రభూత, ధన, ధాన్య, సంపూర్షంబును= అధిక మైన ధనంతోనూ, ధాన్యాలతోనూ నిండినది; 
స్వ, స్వ, నియుక్త, (క్రియా+ఆరంభ, సంభ్రమ, పరిభ్రమత్‌, (బ్రాహ్మణ, నివహంబునున్‌= తమకు తమకు నియోగింపబడిన 
కార్యాలను మొదలుపెట్టటంలోని వేగిరపాటుచేత తిరుగుతున్న (బ్రాహ్మ్శాణులసముదాయం కలది; అయిన; యజ్ఞ+ 
ఆయతనంబునన్‌= యజ్ఞగృహంలో; ఉన్న= ఉన్నట్టి; ఆ రాజునకున్‌= రా జైన ఆ జనమేజయునికి; ఒక్క, వాస్తువిద్యానిపుణుండు, 
ఐన= గృహనిర్మాణశా(స్తంలో నేర్పరి అయిన; పౌరాణికుండు= పురాణజ్ఞాడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: ఈవిధంగా నిశ్చయించినవాడయి, జనమేజయమహారాజు కాశీరాజుకు కూతురైన వపుష్టమ అనే 
పేరున్న మహారాజ్ఞి ధర్మపత్నిగా సర్పయాగం చేయటానికి దీక్షవహించి, శాస్త్రంలో చెప్పబడిన కొలతలలో లక్షణాలలో 
నేర్పరులైన శిల్పశ్రేష్టులచేత నిర్మింపబడినది, యజ్ఞానికి కావలసిన పెక్కుసాధనాలతోను, అనేకవస్తువుల 
సముదాయంతోను కూడినది, అధికమైన ధనంతోను, ధాన్యంతోను నిండినది, తమకు, తమకు నియోగింపబడిన 
క్రియలను ఆరంభించటంలోని వేగిరపాటుచేత తిరుగుతున్న విప్రలసమూహం కలది అయిన యజ్ఞగృహంలో ఉన్న 
జనమేజయుడితో గృహనిర్మాణశా(స్తంలో నేర్పరి అయిన పురాణజ్ఞుడు ఒకడు ఇట్లా పలికాడు. 


విశేషం: యజ్ఞం చేసేవాడు తనధర్మపత్నితోకూడ దీక్ష వహించాలి. భార్యలేనివాడు యజ్ఞం చేయరాదు. యజ్ఞానికి అనేకసాధనాలు 
కావాలి. అట్లే యజ్ఞానికి సంబంధించిన వివిధ కార్యాలు నిర్వహించటానికి పలువురు (బ్రాహ్మణులు కావాలి. వాస్తువు అంటే 
గృహం లేక గృహం కట్టటానికి తగినస్థలం అని అర్థం. గృహనిర్మాణశా(స్రానికి వాస్తువిద్య అనిపేరు. 
క. అనఘా! యీయజ్ఞము విధి । సనాథబుత్విక్‌ప్రయోగసంపూర్ణం బ 

య్యును గడచన నేరదు; నడు । మన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్‌. 207 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! జనమేజయా!; ఈ, యజ్ఞము= నీవు చేయబోయే సర్పయాగం; విధిసనాథ, బుత్విక్‌, 
ప్రయోగ, సంపూర్షంబు+అయ్యును= శాస్త్రంతో కూడిన బుత్విక్కులయొక్క కార్యవిధానంతో సమ(గ్రమైనది అయినను; 
కడచననేరదు= చివరివరకు సాగదు; భూసుర+ఉత్తమ, నిమిత్తమునన్‌= బ్రాహ్మణ ్రేష్ణుడియొక్క కారణంచేత; నడుమన్‌+అ= 
మధ్యలోనే; ఉడుగును= ఆగిపోతుంది. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన జనమేజయా!; నీవు చేయబోయే యీ యజ్ఞం బుత్విక్కులు శాస్త్రోక్తంగా చేసే 
క్రియాకలాపంచేత సమగ్ర మైనప్పటికిన్నీ చివరిదాకా సాగదు. ఒక (బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే 
ఆగిపోతుంది. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 201 


వ. అనినవానివచనం బవకర్ణించి, రాజనియుక్తు లయి చ్యవనకుల విఖ్యాతుండైన చండభార్గవుండు హోతగాం, 
బింగళుం డధ్వర్యుండుగా, శార్‌జ్ఞరవుండు బ్రహ్మగా. గౌత్సుం డుద్గాతగా, వ్యాస వైశంపాయన పైల జైమిని 
సుమంతు శుక శ్వేతకేతు మౌద్ద ల్యోద్దాలక మాండవ్య కౌశిక కౌండిన్య శాండిల్యక్రామరకకోహ లాసిత 
దేవల నారద పర్వత మైత్రే యాత్రేయ కుండజఠర కాలఘట వాత్స్యశ్రుతశ్రవో దేవశర్మ శర్మద రోమ శోదంక 
హరిత రురు పులోమ సోమశ్రవసు లాదిగా( గల మహామునులు సదస్యులుగా నీలాంబరపరిధానులును, 
ధూమసంరక్తనయనులు నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన. 208 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పౌరాణికుడు చెప్పగా; వాని, వచనంబు= అతనిమాట; అవకర్షించి= పెడచెవినిపెట్టి, రాజ, 
నియుక్తులు+అయి= రాజుచే నియోగింపబడినవారై; చ్యవనకుల, విఖ్యాతుండు+ఐన= చ్యవనకులంలో (ప్రసిద్ధుడైన; 
చండభార్గవుండు= చండ భార్గవు డనే ముని; హోతగాన్‌= బుగ్వేదం తెలిసిన బుత్విక్కుకాగా; పింగళుండు= పింగళు డనే 
పేరున్నముని; అధ్వర్యుండుగాన్‌= యజుర్వేద తంత్రం నడిపే బుత్విజుడుగా; శార్‌బ్లరవుండు= శార్‌జ్ఞరవు డనే పేరున్నముని; 
(బ్రహ్మగాన్‌= పదారుగురు బుత్విజులలో ఒకడు కాగా; (యజ్ఞకర్తచేత ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించేవాడు బుత్విజుడు); 
కౌత్సుండు= కౌత్సు డనే బుషి ఉద్దాతగా= సామవేదతంత్రాన్ని నడిపే బుత్విజుడు కాగా; వ్యాస, వైశంపాయన, పైల, 
జైమిని, సుమంతు, శుక, శ్వేతకేతు, మౌద్గల్య+ఉద్దాలక, మాండవ్య, కౌశిక, కౌండిన్య, శాండిల్య, క్రామఠక, కోహల+అసిత, 
దేవల, నారద, పర్వత మైత్రేయ+ఆ(త్రేయ, కుండజఠర, కాలఘట, వాత్స్య, (శ్రుతశ్రవః దేవశర్మ శర్మద, రోమశ+ఉదంక, 
హరిత, రురు, పులోమ, సోమ(శ్రవసులు= వ్యాసుడు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు, (వీరు నలుగురు 
వ్యాసుని శిష్యులు), శుకుడు (వ్యాసుని కుమారుడు), శ్వేతకేతుడు, మౌద్గల్యుడు, ఉద్దాలకుడు, మాండవ్యుడు, కౌశికుడు 
(విశ్వామిత్రుడు), కౌండిన్యుడు, శాండిల్యుడు, 'కామఠకుడు, కోహలుడు, అసితుడు, దేవలుడు (కొందరు అసితుడూ 
దేవలుడూ ఒక్కరే అంటారు బహుశః దేవలుడు నల్లగా ఉండేవాడు కాబోలు) నారదుడు, పర్వతుడు, మైత్రేయుడు, 
ఆ(త్రేయుడు, కుండజఠరుడు, కాలఫుటుడు, వాత్య్యుడు, (శ్రుత శ్రవుడు, దేవశర్మ, శర్మదుడు, రోమశుడు, ఉదంకుడు, 
హరితుడు, రురుడు, పులోముడు, సోమశ్రవసుడు; ఆదిగాన్‌, కల= మొదలుగాగల; మహత్‌, మునులు= గొప్పబుషులు; 
సదస్యులుగాన్‌= యజ్ఞవిధి పరీక్షాధికారులుగా; నీల+అంబర, పరిధానులును= నల్లనివస్రాలను ధరించినవారును; ధూమ, 
సంరక్త నయనులున్‌+ఐ= పొగచేత ఎర్రబడిన నేత్రాలు కలవారును అయి; యాజ్ఞికులు= యజ్ఞాన్ని నడిపేవారు; 
అగ్నిముఖంబు+చేసి= అగ్నిసాధ్యా లయిన కర్మలకు పూర్వమందు చేసే అంగభూత మైన కర్మసముదాయాన్ని చేసి; వేల్వన్‌= 
అగ్నిలో నెయ్యిమొదలైనవాటిని సమర్పించటానికి; తొడంగినన్‌= పూనగా. 


తాత్సర్యం: అని పౌరాణికుడు చెప్పగా; అతనిమాట పెడచెవిని పెట్టి రాజుచే నియోగింపబడినవారై, చ్యవన 
మహర్షికులంలో ప్రసిద్దుడైన చండభార్గవుడు హోతగా, పింగళుడు అధ్వర్యుడుగా, శార్‌జ్లరవుడు ఒక బుత్విజుడుగా, 
కౌత్సుడు ఉద్దాతగా, వ్యాసవైశంపాయనాదు లైన మహర్షులు యజ్ఞవిధిపరీక్షకులుగా, నల్లనివ(స్రాలు ధరించినవారును, 
పొగలచేత ఎర్రబడిన నేత్రాలు కలవారును అయి యజ్ఞతంత్రాన్ని నడిపే బుత్విజులు అగ్నిసాధ్యమైన కర్మలకు 
అంగభూతమైన కర్మకలాపాన్ని చేసి అందులో నెయ్యి మొదలైనపదార్థాలను హోమంచేయటానికి ప్రారంభించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


కు ధరణిసురమంత్రహోమ । స్పురణను వివశు లయి భూరిభుజగప్రభు లొం 
డొరు( బిలుచుచు నధికభయా । తురు లై కుండాగ్నులందు. దొరంగిరి పెలుచన్‌. 209 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణిసుర, మం(త్ర, హోమ, స్ఫురణను= బ్రాహ్మణుల మంత్రాలయొక్కయు, అగ్నిలో వేల్చే నెయ్యి మొదలయిన 
పదార్జాలయొక్కయు (ప్రకాశంచేత; వివశులు+అయి= వశం తప్పినవా రై; భూరి, భుజగ, (ప్రభులు= గొప్పపాములరాజులు; 
ఒండొరున్‌= ఒకరినొకరు; పిలుచుచున్‌; అధిక, భయ+ఆతురులు+ఐ= ఎక్కువభయంచేత కలతపొందినవారై; పెలుచన్‌= 
శీఘ్రంగా; కుండ+అగ్నులందున్‌= హోమకుండంలోని అగ్నులలో; తారంగిరి= పడ్డారు. 


తాత్పర్యం: బ్రాహ్మణుల మంత్రాలయొక్కయు, అగ్నిలో వేల్చేపదార్ధాలయొక్కయు (ప్రభావంచేత వశంతప్పినవారై 
గొప్పపాములరాజులు ఒకరినొకరు పిలుచుకొంటూ ఎక్కువభయంచేత కలతనొందినవారై హోమకుండంలోని అగ్నులలో 


శీఘ్రంగా పడ్డారు. 


వ. మటియు( గోటిశ మానసపూర్ణ శలపాల హలీమక పిచ్చిల గౌణప చక్ర కాలవేగ ప్రకాలన హిరణ్యబాహు 
శరణ కక్షక కాలదంతకాదు లయిన వాసుకి కుల సంభవులును, బుచ్చాందక మండలక పిండసేక్సృ, రణేభకోచ్చిఖ 
శరభ భంగ బిల్వ తేజోవిరోహణ శిలి శలకర మూక సుకుమార ప్రవేపన ముద్గర శిశురోమ సురోమ 
మహాహన్వాదు లయిన తక్షక కుల సంభవులును, బారావత పారిజాత యాత్ర పాండర హరిణ కృశ విహంగ 
శరభ మోద ప్రమోద సంహతాపనాదు లయిన యైరావతకులసంభవులును, నేరక కుండల వేణి వేశీస్మంధ 
కుమారక బాహుక శృంగబేర ధూర్తక ప్రాతరాతకాదు లయిన కౌరవ్యకులసంభవులును, శంకుకర్ణ పిఠరక 
కుఠార సుఖసేచక పూర్ణాంగద పూర్ణముఖప్రహాస శకుని దర్యమాహరఠ కామఠక సుషేణ మానసావ్యయ 
బైరవ ముండ వేదాంగ పిశంగ చోద్రపారక వృషభ వేగవ త్పిండారక మహాహను రక్తాంగ సర్వసారంగ 
సమృద్ధ పఠవాసక వరాహకవీరణకసుచిత్ర చిత్రవేగిక పరాశర తరుణకమణిస్కంధారుణ్యాదు లయిన 


ధృతరాష్ట్రకుల సంభవులును నయి యొక్కొక్కమొగి సహస్రాయుతసంఖ్యలు గలిగి. 210 


తాత్సర్యం: మజియు కోటిశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్చిలుడు, గౌణపుడు, 
చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు మొదలైన వాసుకియొక్క 
కులంలో పుట్టినవారున్నూ, పుచ్చాండకుడు, మండలకుడు, పిండసేక్త రణేభకుడు, ఉచ్చిఖుడు, శరభుడు, భంగుడు, 
బిల్వతేజుడు, విరోహణుడు, శిలశలకరుడు, మూకుడు, సుకుమారుడు, (ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, 
సురోముడు, మహాహనువు మొదలయినవా రైన తక్షకవంశంలో పుట్టినవారున్నూ, పారావతుడు, పారిజాతయా(త్రుడు 
(పారియా(తుడు), పాండరుడు, హరిణుడు, కృశుడు, విహంగుడు, శరభుడు, మోదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు 
(సంహతాశనుడు) మొదలయినవా రైన ఐరావతసర్పరాజకులంలో పుట్టినవారున్నూ, నేరకుడు, కుండలుడు, వేణి, 
వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరకుడు, ధూర్తకుడు, ప్రాతరాతకుడు మొదలయినవా రైన 
కౌరవ్యు డనే సర్పరాజకులంలో పుట్టినవారున్నూ, శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, సుఖసేచకుడు, పూర్ణాంగదుడు, 
పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దర్యుడు, మాహఠుడు, (హరి, ఆమాహఠుడు అని సంస్కృతం) కామఠకుడు, 
సుషేణుడు, మానుడు, సావ్యయుడు (మానసుడు, అవ్యయుడు అనికూడ విడదీయవచ్చును) భైరవుడు, ముండుడు, 
వేదాంగుడు, పిశంగుడు, చోద్రపారకుడు (పింగళుడు, ఉడుపారగుడు అని సంస్కృతం); వృషభుడు, వేగవంతుడు, 
పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్దుడు, పఠవాసకుడు, వరాహకుడు, వీరణకుడు, 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 203 


సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణిస్కంధుడు, ఆరుణ్యుడు మొదలయినవా రైన 
ధృతరాష్ట్రసర్సరాజకులంలో పుట్టినవారున్నూ ఒక్కొక్కమొత్తంగా; వేలపదివేలు సంఖ్యలు కలిగి. 


మ. అతివేగాకులచిత్తు లై పడి, రుదాత్తాశీవిషాగ్నుల్‌, సితా 

oo ఆల్‌, wa తి ఆ 

సితపీతారుణ వర్ణదేహులు, నవాస్ఫగ్రక్తనేత్రుల్‌, మహో 

న్నత్రు లేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్‌, పల్వు రు 

ద్ధతనాగేంద్రులు బ్రహ్మదండహతి నార్తధ్వాను లై వహ్నిలోన్‌. 211 
ప్రతిపదార్థం: ఉదాత్త+ఆశీ, విష+అగ్నుల్‌= అధిక మైన ఆశి అనే ఒకరక మైన (కోరల్లో ఉండే) విషరూపమైన అగ్ని 
కలవారున్నూ; సిత+అసిత, పీత+అరుణ, వర్త దేహులున్‌= తెల్లని నల్లని పసుపు పచ్చని ఎర్రని రంగులు గల దేహాలు 

బం (36) (30) 

కలవారున్నూ; నవ+అస్ఫక్‌+రక్తనేత్రుల్‌= (క్రొత్తనెత్తురువలె ఎజ్జనైన నేత్రాలు కలవారున్నూ; మహత్‌, ఉన్నతులు= మిక్కిలి 
ఎత్తెన వారున్నూ; ఏక, (త్రిక, పంచ, సప్త, నవ, నానామస్తకుల్‌= ఒకటి, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది మొద లైన 
పెక్కుతలలు గలవారున్నూ; పల్వురు= అనేకులు; ఉద్దతనాగ+ఇం(ద్రులు= గర్వించిన సర్పరాజులు; (బహ్మదండ, హతిన్‌= 
బ్రాహ్మణుల మం[త్రమనే దండంయొక్క దెబ్బచేత; ఆర్తధ్యానులు+ఐ= దైన్యంతో కూడిన ధ్వనులు కలవా రై; అతి, 
వేగ+ఆకుల+చిత్తులు+ఐ= మిక్కిలివేగంచేత కలతపొందిన హృదయం కలవా రై; వహ్నిలోన్‌= అగ్నిలో; పడిరి. 


తాత్సర్యం: అధికమైన కోరల్లోని విషరూప మైన అగ్నికలవారున్నూ, తెల్లని, నల్లని, పసుపుపచ్చని, ఎర్రని రంగులు 
కల దేహాలు కలవారున్నూ, మిక్కిలి ఎత్తెన వారున్నూ, ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మొదలయిన 
పెక్కుతలలు కలవారున్నూ అయిన అనేకులు గర్వితు లైన సర్పరాజులు మంత్రమనే దండంయొక్క దెబ్బచేత దీన 
మైన ధ్వనులుకలవారై, అధిక మైన వేగంచేత కలతచెందిన చిత్తం కలవారై అగ్నిలో పడ్డారు. 


నిశేషం: బహ్మదండహతి”- అనేసమాసానికి - బ్రహ్మఅంటే మంత్రం అనే అర్థం ఉన్నది కాబట్టి బ్రాహ్మణుల మం[త్రరూపమైన 
శిక్షయొక్క దెబ్బచేత అనీ, లేదా, (బ్రాహ్మణుల మం(త్రరూపమైన దండంయొక్క దెబ్బచేత అని కానీ చెప్పవచ్చును. మంత్రం 
అధ్యాహారంగా (గహించాలి. 


క. తడ(బడ( బడియెడు రవమును, । బడి కాలెడు రవము. గాలి పలుదెటి(గుల వ్ర, 
స్పెడు రవమును, దిగ్వలయము( । గడుకొని మ్రూయించె నురగకాయోత్చిత మై. 212 


ప్రతిపదార్థం: తడ(బడన్‌= తొట్రుపడేట్టుగా; పడియెడు= అగ్నిలో పడే; రవమును= ధ్వనియు; పడి= అగ్నిలో పడి; కాలెడు= 
కాలేటప్పుడు కలిగే; రవమును= ధ్వనియు; కాలి= దగ్రమై; పలుతెజంగులన్‌= పెక్కువిధాల; (వ్రస్సెడు= చీలెడు; రవమును= 
ధ్వనియు; ఉరగ, కాయ+ఉత్చితము+ఐ= పాములశరీరాలనుండి పుట్టినవై; దిక్‌, వలయమున్‌= దిక్చ(క్రం; కడుకొని= అతిశయించి; 
మోయించెన్‌= మోగునట్టు చేశాయి. 


తాత్సర్యం: తొట్రుపాటు పడుతూ అగ్నిలో పడేటప్పుడు కలిగేధ్వనియున్నూ, పడి కాలేధ్వనియున్నూ, కాలి పెక్కువిధాల 
(బ్రద్దలయ్యేటప్పుడు కలిగే ధ్వనియున్నూ, పాముల దేహాలనుండి బయల్వడినవై దిక్‌చక్రాన్ని అతిశయంగా ('మోగేటట్టు 


చేశాయి. 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అంత. 213 
తాత్సర్యం: పిమ్మట. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తక్షకు( డతిభీతుం డై। యా క్షణమున నరిగి 'సురగణాధిప! నన్నున్‌ 
రక్షింపుమ రక్షింపుమ । రక్షింపుమి యనుచు నప్పురందరు కడకున్‌. 214 


ప్రతిపదార్థం: తక్షకుండు= తక్షకు డనే సర్పరాజు; అతి, భీతుండు+ఐ= మిక్కిలి భయపడినవాడై; సుర, గుణ+అధిప!= 
దేవతలసమూహానికి అధిపతి వైన ఇం(ద్రుడా!; నన్నున్‌; రక్షింపుము+అ= కాపాడుమా; రక్షింపుము+అ= కాపాడుమా; అనుచున్‌= 
అని వేడుతూ; ఆ+పురందరు, కడకున్‌= ఆ ఇంద్రునిచెంతకు; ఆ క్షణమునన్‌= ఆ సమయంలో; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో తక్షకు డనే సర్పరాజు మిక్కిలి భయపడినవా డయి 'దేవతాధిపతి వైన ఓ ఇంద్రుడా! 
నన్ను కాపాడుము, కాపాడుము, కాపాడుము” అని వేడుతూ ఇంద్రుడిచెంతకు వెళ్ళాడు. 


వ. పురందరుండును దొల్లి కమలజువాక్యంబున వాసుకిప్రముఖ సర్పకులముఖ్యులకు సర్పసత్రభయంబు లేమి 
యెటింగినవా(డు గావున వాని నోడకుండు మని చేకొనియుండె; నిట వాసుకియు జనమేజయ సమారబ్ద 
సర్పసత్ర పరిత్రస్తుం డై ద్వియోజన త్రియోజనాయామ స్టూలవ్యాళనివహంబులు నిజవంశ బ్రాత్యవంశ 
జనితంబు లయినవి జననీ వార్ధండపీడితంబు లయి యగ్నికుండంబున( బడుటకు శోకించి తన చెలియలి 
జరత్కారువుం జూచి యి ట్లనియె. 215 


ప్రతిపదార్థం: పురందరుండును= ఇం|ద్రుడును, తొల్లి= పూర్వం; కమలజు, వాక్యంబునన్‌= (బ్రహ్మదేవుని వచనంచేత; 
వాసుకి, (ప్రముఖ, సర్ప, కుల, ముఖ్యులకున్‌= వాసుకిమొదలయిన పాములకులంలోని (ప్రధానులకు; సర్ప, సత్ర భయంబు= 
సర్పయాగంవలనిఖభీతి; లేమి= లేకుండటం; ఎటీంగినవా(డు= తెలిసినవాడు; కావునన్‌= కాబట్టి; వానిన్‌= తక్షకుడిని; ఓడక, 
ఉండుము+అని= భయపడక ఉండుమని; చేకొని, ఉండెన్‌= [గ్రహించి ఉన్నాడు; ఇటన్‌= సర్పాలుండేచోట; వాసుకియున్‌= 
వాసుకి అనే సర్పరాజును; జనమేజయ, సమారబ్ద, సర్బ, సత్ర పరిత్రస్తుండు+ఐ= జనమేజయమహారాజుచేత ఆరంభించబడిన 
సర్పయాగంవలన మిక్కిలి భయపడినవాడై; ద్వియోజన, (త్రియోజన+ఆయామ, స్తూల, వ్యాళ, నివహంబులు= రెండామడలు 
(ఆమడ= 4 (కోనులు), మూడామడల పొడవును, లావును ఉన్నపాములస మూహాలు; నిజ, వంశ, (భ్రాతృ, వంశ, 
జనితంబులు+అయినవి= తనవంశంలోను, సోదరుల వంశంలోను పుట్టినట్టివి; జననీవాక్‌+దండ, పీడితంబులు+ఐ= తల్లియొక్క 
శాపరూపమయినవాక్కు అనే శిక్షచే పీడింపబడినవై; అగ్నికుండంబునన్‌= హోమాగ్నికుండంలో (యజ్ఞసమయంలో అగ్నిని 
ఉంచటానికి నిర్మించినగొయ్యి); పడుటకున్‌; శోకించి= దుఃఖించి; తనచెలియలి= తన చెల్లె లైన; జరత్కారువున్‌= 
జరత్కారునిభార్యను; చూచి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: ఇంద్రుడు పూర్వం (బ్రహ్మయొక్క వచనంచేత వాసుకి మొదలైన పాములకులంలోని శ్రేష్టులకు 
సర్పయాగంవలని భయం లేకుండటం ఎరిగినవా డవటంచేత తక్షకుడిని భయపడకు మని ఆదరంతో గ్రహించి 
ఉన్నాడు. ఇంక- సర్బా లుండేచోట వాసుకి అనే సర్పరాజు జనమేజయుడిచేత ఆరంభించబడిన సర్ప్వయాగంవలన 
మిక్కిలి భయపడినవాడై, రెండామడలు మూడామడలు పొడవును, లావును గల తనవంశంలోను సోదరులవంశంలోను 
పుట్టిన సర్పసమూహాలు తల్లియైన కద్రువ ఇచ్చిన వాగ్రూప మైన శాపంచేత (శిక్షచేత), పీడింపబడిన వై 'హోమాగ్నికుండంలో 
పడటానికి దుఃఖించి, తనచెల్లెలూ జరత్కారుమునిభార్యా అయిన జరత్కారువును చూచి ఇట్టా పలికాడు. 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 205 


క. ప్రస్తుత ఫణి సత్ర భయ । త్రస్తాత్ముల మైన యస్మదాదుల కెల్లన్‌ 


Nw అలి 


స్వస్తి యొనర్చ(గ నవసర । మాస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా! 216 


గ్‌ా. 


ప్రతిపదార్థం: అంబుజ, నేత్రా= పద్మాలవంటి నేత్రాలు కలదానా (జరత్కారువునకు సంబోధనం), ప్రస్తుత, ఫణి, సత్ర, భయ, 
(త్రస్త+ఆత్ములము+ఐన= ఆరంభింపబడిన సర్ప్వయాగంవలన భయపడిన హృదయాలు కలవార మైన; అస్మద్‌+ ఆదులకున్‌+ 
ఎల్లన్‌= నేను మొదలుగాగల వారికందరికిని; స్వస్తి= శుభం; ఒనర్పంగన్‌= చేయటానికి; అవసరము= సమయం; ఇప్పుడు= 
ఈక్షణంలో, ఆస్తీకునకున్‌= నీకుమారు డైన ఆస్తీకునికి; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: పద్మాలవంటికన్నులుగల ఓ జరత్కారూ! జనమేజయుడిచేత ఆరంభింపబడిన సర్పయాగంవలన 
భయపడిన హృదయాలు కలవార మైన నేను మొదలుగాగల పాముల కన్నింటికిని శుభం (మేలు) చేయటానికి 
అవసరమైన సమయం ఇప్పుడు నీకుమారుడైన ఆస్తీకుడికి కలిగింది. 


విశేషం: అవసరము(సం.)= సమయం; తెలుగులో వ్యవహారంలో 'అక్కరి అనే అర్హంకూడ దీని కున్నది. 'అంబుజనే(త్రా!' 
అని అన్న చెల్లెలిని సంబోధించవచ్చునా అని కొందరు శంకించవచ్చును; ఈ సంబుద్ది శృంగార భావవ్యంజకమే కాకుండా 
గౌరవవ్యంజకమైనదని కూడ (గ్రహించాలి. ఈ ఆశ్వాసంలోనే (2.48 పద్యంలో) గరుత్మంతుడు తల్లియైన వినతను 
“పయోరుహాననా' అని సంబోధించటంలోకూడ తాత్పర్య మిటువంటిదే. 


క. విమలతపోవిభవంబునC । గమలజు నట్టిండ విగతకల్మషుం డాస్తీ 
కమహాముని; యీతనివచ | నమున మహాహికులరక్షణం బగు. బేర్మిన్‌. 217 


ప్రతిపదార్థం: ఆస్తీక, మహత్‌, ముని; విమల, తప+విభవం= నిర్మలమైన తపస్సు యొక్క వైభవంలో; కమలజు+అట్టిండు+అ= 
(బహ్మవంటివాడే; విగత, కల్మషుండు= పోయినపాపం కలవాడు; (పవిత్రుడు); ఈతని, వచనమునన్‌= ఈ ఆస్తీకుని 
వాక్కుచేత; మహత్‌+అహి+కుల, రక్షణంబు= గొప్పపాములకులంయొక్క రక్షణం; పేర్మిన్‌= అతిశయంతో; అగును= 
అవుతుంది. 


తాత్పర్యం: నీ కుమారుడైన ఆస్తీకమహాముని, నిర్మలతపస్సంపదలో బ్రహ్మదేవుడి వంటివాడు. పాపరహితుడు. 
ఇతని మాటలచేత గొప్పవైన పాములసముదాయాల రక్షణం సమంజసంగా అవుతుంది. 


విశేషం: కమలజు+అట్టిండు- “'షష్టీసమాసమునందుత్తున కచ్చు పరమగునపుడు నుగాగమమగును”- కమలజునట్టిండు. 
అట్ని+వాండు- తచ్చబ్దమైన “వికులోపం అటి(డు, అటిండు. 
లు ఈత లు లు 


వ. 'బ్రహ్మవచనంబు నిట్టిద కా విని యేలాపుత్తుండు మాకు జెప్పె; జరత్మారుమహామునికి నిన్ను వివాహంబు 
సేయుటయు నేతదర్దంబ; యింకొక్కనిమేషంబేని యుపేక్షించిన సకలసర్పప్రళయం బగుం గావున 
నాస్తీకుండు జనమేజయ మహీపాలు పాలికిం బోయి సర్పయాగం బుడిగించి రక్షింపవలయు' ననిన, 
నయ్యగ్రజువచనంబులు విని జరత్కారువు గొడుకు మొగంబు చూచి 'భవన్మాతుల నియోగంబు సేయు” 
మనిన నాస్తీకుం డి ట్లనియె. 218 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: బ్రహ్మవచనంబును= (బ్రహ్మవాక్కుకూడ; ఇట్టి+అది+అ= ఇట్టిదే!; కాన్‌, విని= అవునట్టుగా విని; (చూడు 132- 
136 పద్యాలు); ఏలాపుత్రుండు= ఏలాపుత్రు డనే పేరున్న నాగకుమారుడు; మాకున్‌; చెప్పెన్‌= తెలిపాడు; జరత్కారు, 
మహత్‌, మునికిన్‌; నిన్నున్‌= జరత్కారువును; వివాహంబు+చేయుటయున్‌= పెండ్రిేచేయుటయును; ఏతద్‌+అర్థంబు+అ= 
ఈ ప్రయోజనం కలదే! (ఈ ప్రయోజనం కొరకే!); ఇంకన్‌+ఒక్క, నిమేషంబు+ఏని= ఇంకొక్కనిమిష మైనా; ఉపేక్షించినన్‌= 
అధ్రద్దచేస్తే; సకల, సర్ప ప్రళయంబు= అన్నిపాములవినాశం; అగున్‌; కావునన్‌= కాబట్టి; ఆస్తీకుండు; జనమేజయ, మహీపాలు 
పాలికిన్‌=జనమేజయమహారాజు చెంతకు, పోయి= వెళ్ళి; సర్ప, యాగంబు= పాములను హోమం చేసే యజ్ఞం; ఉడిగించి= 
మానేటట్లు చేసి; రక్షింప వలయున్‌= పాములను కాపాడాలి. అనినన్‌= అని వాసుకి చెప్పగా; ఆ+అ(గ్రజు, వచనంబులు= ఆ 
అన్నగారి వాక్కులు; విని; జరత్కారువు= చెల్లెలైన జరత్కారువు; కొడుకు, మొగంబు= కుమారుని (ఆస్తీకుని) ముఖం; చూచి; 
భవత్‌+మాతుల, వినియోగంబు= నీ మేనమామ అయిన వాసుకిపనుపు (నియోగించినపని); చేయుము+అనినన్‌= చేయు 
మని తెల్పగా; ఆస్తీకుండు; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: 1బ్రహ్మదేవునివాక్కుకూడ ఇటువంటిదే అయినట్టుగా (సర్పయాగం ఆస్తీకుడిచేత ఉడిగింపబడుతుందని) 
విని ఏలాపుత్రు డనే నాగకుమారుడు మాకు తెల్పాడు. జరత్కారుమహామునికి ని న్నిచ్చి పెండ్రిేచేయటంకూడ ఈ 
ప్రయోజనం నెరవేరటానికే! ఇంకొక్క నిమిషమైనా అథ్రద్ద చేస్తే సర్వసర్పవినాశం అవుతుంది. కాబట్టి ఆస్తీకుడు 
జనమేజయమహారాజు చెంతకు వెళ్ళి సర్పయాగం మాన్పించి పాములను రక్షించాలి” అని వాసుకి చెప్పగా, అన్నగారి 
వాక్కులు విని చెల్లెలైన జరత్కారువు కుమారుడి (ఆస్తీకుని) ముఖం చూచి 'నీమేనమామ అయిన వాసుకి చెప్పినపని 
చేయు” మని తెల్పగా ఆస్తీకుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇట్టి+అది; 'అది యవి శబ్దముల అత్తునకు వృత్తిని వైకల్పికంగా లోపము”, ఇట్టిది, భవత్‌+మాతుల-అనునాసికసంధి 
- భవన్మాతుల. 


ఆస్తీకుడు సర్సయాగము నివారించుట (సం. 1-49-17) 


క. కడవ(బడి మున్ను వహ్నిం । గడుకొని పడినవియ కాని కద్రూసుతులం 

బడనీ నింక; నవశ్యము । నుడిగింతును సర్ప్వయాగ; మోడకు డింకన్‌. 219 
ప్రతిపదార్థం: కడవంబడి= (స్వార్థంలోపడు) గతించి; మున్ను= ఇంతకుపూర్వం; వహ్నిన్‌= అగ్నిలో; కడుకొని= అతిశయించి; 
పడిన+అవి+అ, కాని= పడ్డవే కాని; కద్రూసుతులన్‌= కద్రువకొడుకు లైన పాములను; ఇంకన్‌= ఇంకముందు; పడన్‌, ఈను= 


పడనీయను; అవశ్యమున్‌= నిశ్చయంగా; సర్పయాగము; ఉడిగింతును= మానేటట్టు చేస్తాను; ఇంకన్‌= ఇకముందు; ఓడకుండు 
= భయపడకండి. 


తాత్పర్యం: ఇంతకుముందు (గతించినకాలంలో) అగ్నిలో అధికంగా పడినవాటినే కాని, కద్రువకొడుకు లైన 
పాములను ఇకముందు (భవిష్యత్తులో) పడనీయను, తప్పక సర్పయాగాన్ని మాన్సించుతాను. ఇంక(ఇప్పటినుండి) 
భయపడకండి. 


వ. అని యాస్తీకుండు వాసుకి ప్రముఖుల నాశ్వాసించి, సకలవేదవేదాంగపారగు లయిన విప్రవరులతో 
జనమేజయ సర్పసత్ర సదనంబునకుం జనుదెంచి, స్వదేహకాంతి సభాంతరంబెల్ల వెలుంగుచుండ 
స్వస్తివచనపూర్వకంబుగా ని ట్లని స్తుతియించిె. 220 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 207 


ప్రతిపదార్థం: అని= అనిపలికి; ఆస్తీకుండు; వాసుకి, (ప్రముఖులన్‌= వాసుకి మొదలైనవారిని; ఆశ్యాసించి= ఓదార్చి; సకల, 
వేద, వేద+అంగ, పారగులు+అయిన= సర్వ (నాలుగు) వేదాలయు, ఆరువేదాంగాలయు అంతాన్ని పొందిన (వేదవేదాంగాలను 
పూర్తిగా పఠించిన), విప్ర, వరులతోన్‌= |బ్రాహ్మణశ్రేష్టులతో; జనమేజయ, సర్ప, సత్ర, సదనంబునకున్‌= జనమేజయుడి 
సర్పయాగం జరిగే యజ్ఞశాలకు; చనుదెంచి= వచ్చి; స్వ, దేహ, కాంతిన్‌= తనమేనికాంతిచే; సభా+అంతరంబు+ఎల్లన్‌= 
సభామధ్యభాగ మంతా; వెలుంగుచుండన్‌= ప్రకాళిస్తుండగా; స్వస్తి, వచన, పూర్వకంబుగాన్‌= శుభాన్ని సూచించే (స్వస్తి) వాక్కు 
మొదలుగా కలిగేట్టుగా; ఇట్టు+అని= ఈవిధంగా పలికి; స్తుతియించెన్‌= పొగిడాడు. 


తాత్పర్యం: అని పలికి ఆస్తీకుడు వాసుకి మొదలైన నాగరాజులను ఓదార్చి, నాలుగువేదాలలోను, ఆరువేదాంగాలలోను 
నిష్టాతు లైన బ్రాహ్మణశ్రేప్టులతో జనమేజయుడు సర్పయాగం చేసే శాలకు వచ్చి తనమేనికాంతిచే సభామధ్యమంతా 
ప్రకాశిస్తుండగా మంగళవాక్స్పూర్వకంగా జనమేజయుడిని ఈవిధంగా కీర్తించాడు. 


విశేషం: బుగ్యజుస్సామాథర్వము లని వేదాలు నాలుగు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరూ 


వేదాంగాలు. 


మ. రజనీనాథకు లైన భూషణు(డ వై, రాజర్షి వై, ధారుణీ 
ప్రజ నెల్లన్‌ దయతోడ ధర్మచరితం బాలించుచుం, దొంటి ధ 
ర్మజు నాభాగు భగీరథున్‌ దశరథున్‌ మాంధాతృ రామున్‌ రఘున్‌ 
విజయుం బోలితి సద్దుణంబుల జగద్విఖ్యాత పారీక్షితా! 221 


ప్రతిపదార్థం: జగత్‌, విఖ్యాత= లోకంలో సుప్రసిద్దుడ వైన; పారీక్షితా!= పరీక్షిత్తుకుమారుడ వైన జనమేజయుడా!; రజనీ, నాథ, 
కుల+ఏక, భూషణు(డవు+ఐ= రాత్రికి పతి అయిన చంద్రుడి వంశంలో (ప్రధాన మైన అలంకారాని వై; రాజ+బుషివి+ఐ= 
బుషివంటిరాజు వై (తమ పవిత్రచరిత్రంచేత బుషిగా పరిగణింపబడే రాజు రాజర్షి పురూరవుడు. జనకుడు, విశ్వామిత్రుడు 
మొదలైనవారు రాజర్షులు); ధారుణీప్రజన్‌+ఎల్లన్‌= భూమిలోనిప్రజలనందరిని; దయతోడన్‌; ధర్మ, చరితన్‌= ధర్మంతో 
కూడిన వర్తనంతో; పాలించుచున్‌= పరిపాలిస్తూ; తొంటి= పూర్వముండే; ధర్మజున్‌= ధర్మరాజును; నాభాగున్‌= అంబరీషుడి 
తండ్రి అయిన నాభాగుడనే సూర్యవంశపురాజును; భగీరథున్‌= సగరుని మనుమ డై గంగను ఆకాశంనుండి పాతాళం వరకు 
తెచ్చిన సూర్యవంశపురాజును; దశరథున్‌= రాముడితం(డ్రి అయిన దశరథుడిని; మాంధాతృ= కృతయుగంలో ఉన్న మాంధాత 
అనేయువనాశ్వుడి కుమారుడిని; రామున్‌= శ్రీరాముడిని; రఘున్‌= దశరథునితాత అయిన రఘుమహారాజును; విజయున్‌= 
అర్జునుడిని; సత్‌, గుణంబులన్‌= మంచి గుణాలలో; పోలితి(వి)= సరిపోలినావు. 


తాత్సర్యం: ఓ జనమేజయమహారాజా! చంద్రవంశప్రధానాలంకారానివై, బుషివంటి రాజువై దయతోను, ధర్మంతోను 
కూడిన (ప్రవర్తనతో భూమిలోని ప్రజలనందరిని పరిపాలిస్తూ మున్ను (ప్రసిద్దులైన ధర్మరాజును, నాభాగుడిని, 
భగీరథుడిని, దశరథుడిని, మాంధాతను, రాముడిని, రఘుమహారాజును, అర్జునుడిని ఉత్తమగుణాలలో సరిపోలినావు. 


విశేషం: ధర్మరాజును, అర్జునుడిని నన్నయ ఆరంభాంతాలలో పేర్కొన్నాడు. వారు జనమేజయుడి (ప్రపితామహులు, 
చంద్రవంశాలంకారులు. మిగిలినవారందరూ సూర్యవంశంలో ప్రసిద్దులైన రాజులు. మాంధాత యువనాశ్వుడి గర్భంనుండి 
పుట్టాడు. అప్పుడు మునులు 'కమేష ధాస్యతి' అని అన్నారు. అప్పుడు ఇంద్రుడు వచ్చి 'మాం ధాస్యతి” అని పలికాడు. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందుచేత అతడికి మాంధాత అనే పేరు కలిగింది. నన్నయ ఉదంకోపాఖ్యానంలో రచించిన నాగస్తుతి (ఆది. 1:104-107) 
ఎంత(ప్రసిద్దమో, ఆస్తీకునికథలో రచించిన జనమేజయయాగస్తుతి అంత (ప్రశస్తం. నన్నయ గుణ(ప్రధానమైన రచన చేస్తాడు. 
వామనుడు గుణాలను శబ్దగుణా లనీ అర్హగుణా లనీ విభజించాడు. క్రమంగా ఆ విభాగం కలిసిపోయి శబ్దగుణాలకే 
పరిమితమైపోయింది. నన్నయ శబ్దగుణవాది. పదిరకాల శబ్దగుణాలను మాధుర్యము, ఓజస్సు, ప్రసాదము అనే మూడుగుణాలలో 
అంతర్భవింపచేయటం మమ్మటాదులమతం. నన్నయకాలంనాటికి ఈవాదమే (ప్రచారంలో ఉన్నది. ఉదంకోపాఖ్యానంలోని 
నాగస్తుతిలోని నాల్లుపద్యాలలో మాధుర్యౌజోగుణాలలో (ప్రసాదాన్ని మిశ్రమంచేసి రచించాడు. అందుకు అవి సహృదయ 
హృదయానురంజకా లయ్యాయి. నన్నయ ఈఘట్టంలో పదిపద్యాలను (221-226; 228, 229, 231, 233) (ప్రసాదమి (శ్రిత 
మైన పదిగుణాలకు (ప్రతినిధులుగా రచించి అపూర్వప్రయోగాన్ని చేశాడు. దశగుణసమాహారంగా కనబడే ఈఘట్టంలోని 
నన్నయపద్యాలు ఆణిముత్యాలు. వాటిలో ఈపద్యం ఉక్తిచమత్కారవిశిష్ట మైన మాధుర్యం (పృథకొపదత్వం) అనే గుణానికి 
చక్కని ఉదాహరణం. జనమేజయుడి ఆభిజాత్యాన్నీ, ధర్మచరిత్రాన్నీ, సద్గుణాన్నత్యాన్నీ రుచిరార్థసూక్తులతో ఉదాత్తంగా 
కీర్తించాడు. సర్పయాగం చేయటం ఆస్తీకుడిదృష్టిలో ఉత్తమధర్మకార్యం కాదు. అటువంటి అమానుషయజ్ఞాన్ని నిర్వహిస్తున్న 
జనమేజయుడిని విమర్శించకుండా ఉదాత్తప్రశంసలతో ప్రారంభించటం డఉక్తినైపుణ్యం. ఇంతటివాడికి ఈపని తగదు- అని 
తేల్చిచెప్పటానికి అనువుగా తియ్యగా పొగడటంతో ప్రారంభించిన ఆస్తీకుడి మాటలతీరులోని ఈ ఉప(క్రమణికను 
మాధుర్యగుణంలో నిబంధించటం మనోహరం, ఆస్వాదమధురం. (సంపా.) 


తరలము. 
కువలయంబున వారి కోరిన కోర్మికిం దగ నీవు పాం 
డవకులంబు వెలుంగ బుట్టి, దృఢంబుగా నృపలక్ష్మితో 
నవనిరాజ్యభరంబు దాల్లిన యంతనుండి మఖంబులం 
దివిరి యిష్టధనంబు లిచ్చుట దృప్తు లైరి మహాద్విజుల్‌. 222 


ప్రతిపదార్థం: కు, వలయంబున, వారి= భూవలయంలోని జనుల(లు); కోరిన; కోర్కికిన్‌= కోరికకు; తగన్‌= తగినట్టుగా; 
నీవు, పాండవకులంబు= పాండవులవంశం; వెలుంగన్‌= ప్రకాశించేటట్టుగా; పుట్టి; దృఢంబుగాన్‌= స్థిరంగా; నృపలక్ష్మితోన్‌= 
రాజలక్ష్మితో; అవని, రాజ్య, భరంబు= భూమిరాజ్యంయొక్క భారాన్ని; తాల్చిన, అంతనుండి= ధరించినప్పటినుండి; మఖంబులన్‌= 
యజ్ఞాలలో; తివిరి= యత్నించి, (కుతూహలపడి); ఇష్టధనంబులు= (బ్రాహ్మణులచేత కోరబడిన ధనాలను; ఇచ్చుటన్‌= 
ఇవ్వటంచేత; మహత్‌, ద్విజుల్‌= గొప్పబ్రాహ్మణులు, తృప్తులు+ఐరి= తృప్తి పొందారు. 


తాత్పర్యం: భూవలయంలోని ప్రజలు కోరినకోరికకు తగినట్టు నీవు పాండవులవంశం ్రకాశించేటట్టుగా పుట్టి 
స్థిరంగా రాజ్యలక్ష్మితో భూరాజ్యభారం వహించినప్పటినుండి యజ్ఞాలలో కుతూహలపడి బ్రాహ్మణులకు అభీష్టాలైన 
ధనాలు ఇస్తూండటంవలన వారు తృప్తిపొందారు. 


విశేషం: కువలయంబు+వారు- తత్పురుషమాసంలో 'న' ఆగమంగా వచ్చింది- కువలయంబునవారు. మహా బ్రాహ్మణ శబ్దానికి 
గొప్పబ్రాహ్మణు డనే అర్థమే కాక నీచబ్రాహ్మణు డనే అరంకూడ ఉన్నది. మహాద్విజశబ్దానికి అటువంటి నీచార్థం లేదు. 
యజ్ఞాలు చేసి భూరిదక్షిణ లిచ్చి వంశప్రతిష్టను కాపాడిన జనమేజయుడిని ప్రసాదగుణభూయిష్ట మైన పద్యంలో కీర్తించటం 
సమంజసం. అర్థవైమల్యంతో కూడిన బంధకశైథిల్యం ప్రసాదం. ఆయజ్ఞాలకూ ఈ యజ్ఞానికీ ఉన్న భేదాన్ని సారమతులైన 
సహృదయులభావనకు వదలటం నన్నయ వస్తుధ్వని. (సంపా.) 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 209 


ఉ. అమ్మనుజేంద్రు( డైన నలుయజ్ఞము, ధర్మజురాజసూయయ 
లా వే 
జ్ఞమ్ము(, బ్రయాగ జేసిన ప్రజాపతియజ్ఞము(, బాశపాణియ 
జ్ఞమ్మును, గృష్ణుయజ్ఞము, నిశాకరుయజ్ఞము నీ మనోజ్ఞ య 
a a a a 
జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా! 223 


ప్రతిపదార్థం: కురు, వంశ, వర్దనా!= కౌరవవంశాన్ని వృద్దిపొందించేవాడా!; ఆ+మనుజ+ఇం(ద్రుడు+ఐన= ప్రసిద్దు డైన 
రాజేం(ద్రు డైన; నలు యజ్ఞము= నలుని యాగమున్నూ; ధర్మజు, రాజసూయ, యజ్ఞమ్మున్‌= ధర్మరాజుయొక్క 
రాజసూయయాగమున్నూ; ప్రయాగన్‌= త్రివేణీసంగమ మైన (ప్రయాగక్షేత్రంలో; చేసిన; ప్రజాపతి, యజ్ఞమున్‌= బ్రహ్మదేవుని 
యజ్ఞమున్నూ; పాశపాణి= పాశం హస్తంలో ఉన్న వరుణుని; యజ్ఞమ్మును; కృష్ణు= కృష్ణునియొక్క; యజ్ఞమున్‌; నిశా, 
కరుయజ్ఞమున్‌= చంద్రుని యజ్ఞమున్నూ; నీ, మనోజ్ఞ యజ్ఞమ్మునున్‌= నీవు చేస్తున్న మనోహరమైన యజ్ఞమున్నూ; 

Sy ఇ Fy [=o jams న్‌ షు 
విలసత్‌+మహిమన్‌= (ప్రకాశిస్తున్న మహత్త్యంలో; ఒక్క, రూపు+అ= ఒక్కవిధమే (సమానాలు). 


తాత్సర్యం: కౌరవవంశాన్ని వృద్ధిపొందించేవాడా! జనమేజయా! ప్రసిద్దుడైన నలమహారాజుయాగం, ధర్మరాజు చేసిన 
రాజసూయయజ్ఞం; బ్రహ్మదేవుడు ప్రయాగక్షేత్రంలో చేసిన యజ్ఞం, వరుణదేవుడి యజ్ఞం, కృష్ణుడియజ్ఞం, 
చం(ద్రుడియజ్ఞం, మనోహరమైన నీయజ్ఞం, ప్రకాశించే మహత్త్యంలో ఒక్కవిధమే (సమానాలే). 


విశేషం: అలం: ఉపమ. నలాదులు చేసిన యజ్ఞాలు చాలాగొప్పవి. జనమేజయుడి యజ్ఞంకూడ అట్టిదే. విలసత్‌+మహిమన్‌= 
అనునాసికసంధి - విలసన్మహిమ. ఈపద్యరచనలో నన్నయ వస్తుస్వభావస్సుటత్వాన్ని స్పురింపచేయటానికి అర్థవ్యక్తి (రుటిత్యర్థ 
ప్రతిపత్తిహీతుత్వం) అనే గుణాన్ని సార్ధకంగా వాడాడు. సర్పయజ్ఞం ఎన్ని యజ్ఞాలకంటె ఎంతగొప్పదో చెప్పాడు. అంతవరకూ 
దేవతలు, భూపతులు చేయని ఆదియజ్ఞమైన సర్పయజ్ఞంయొక్క స్వరూపస్వభావాలను వివిధయజ్ఞాలతో పోల్చిచెప్పాడు. 
ఈస్తుతి విన్నవారు ఆస్తీకుడు ఆ యజ్ఞాన్ని సమర్థిస్తున్నాడని అనుకొంటారు. జనమేజయాదులుకూడ అట్లాగే భావించారు. 
నిషేధించటానికి పూర్వరంగంగా తోడ్పడిన ప్రశంస ఇది. (సంపా. 


చ.  వితతమఖప్రయోగవిధివిత్తము, లుత్తమధీయుతుల్‌ జగ 
న్నుత సుమహాతపోధను, లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ 
క్రతువున బుత్విజుల్‌, కమలగర్జసమానులు పూర్వదిక్పతి 
క్రతువున యాజకోత్తములకంటెం బ్రసిద్దులు సర్వవిద్యలన్‌. 224 


ప్రతిపదార్థం: ఈక్రతువున= నీవు చేసే సర్పయాగంలోని; బుత్విజుల్‌= యజ్ఞం చేయించేవారు; వితత, మఖ, (ప్రయోగ, 
విధి, విద్‌, తములు= విసృత మైన యజ్ఞాన్ని ప్రయోగించే (చేసే) విధానాన్ని ఎరిగినవాళ్ళలో శ్రేష్టులు; ఉత్తమ, ధీ, యుతుల్‌= 
ప్రశస్త మైన (గొప్ప) బుద్దితో కూడినవారు; జగత్‌+నుత= లోకంచే స్తుతింపబడిన; సు, మహత్‌, తపస్‌+ధనులు= చాలగొప్పతపస్సే 
ధనంగా కలవారు; అనుగ్రహ, నిగ్రహ, శక్తి యుక్తులు= దయచూపటం, శిక్షించటం అనేశక్తులతో కూడినవారు; కమల, గర్భ, 
సమానులు= (బ్రహ్మతో సమానులు; పూర్వదిక్‌, పతి, (క్రతువున= తూర్పుదిక్కుకు అధిపతి అయిన ఇం(ద్రునియజ్ఞంలోని; 
యాజక+ఉత్తములకంటెన్‌= యజ్ఞంచేయించే బుత్విక్‌శ్రేషులకంటెను; సర్వవిద్యలన్‌= అన్ని విద్యలలోను; (ప్రసిద్దులు= 
ల Sy ఠా 
(ప్రసిద్దిపొందినవారు. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు చేస్తున్న ఈసర్పయాగంలోని బుత్విక్కులు విసృతమైన యజ్ఞావరణఎధానాన్ని బాగా ఎరిగినవారు, 
అధికబుద్దిసంపన్నులు, లోకంచేత స్తుతింపబడిన మిక్కిలి గొప్పతపస్సే ధనంగా కలవారు, దయతో చూడటం, 
శపించి శిక్షించటం అనేశక్తులతో కూడినవారు, బ్రహ్మతో సమానులు, అన్ని విద్యలలోను, తూర్పుదిక్కును ఏలే 
ఇం(ద్రుడియజ్ఞంలోని ఉత్తమబుత్విజులకంటె ప్రసిద్దిని పొందినవారు (కీర్తిమంతులు). 


విశేషం: అలం: ఉపమ, జగల్‌+నుత= అనునాసికసంధి. ఈసమాసం 'లోకంచేతస్తుతింపబడేవాడా' అని జనమేజయుడికి 
సంబోధన మైనా కావచ్చును. బుత్విజుల మహత్యాన్ని కీర్తించే ఈపద్యరచనలో నన్నయ బహుపదముల ఏకవద్భావాన్నీ 
మనోహరమైన ఘటనను ప్రదర్శించే శ్లేషము- అనే గుణాన్ని నిబంధించి రమ్యతను కల్పించాడు. వివిధరంగాలలో, వివిధగుణాలతో 
భాసించే అంతమంది యాజకోత్తములు ఒక్కచోటకూడటం అపూర్వసంఘటన, వారందరినీ సామూహికంగా (ప్రశంసించటంలో 
భాసించే బహుపదాల ఏకవద్భావం శ్లేష మనే గుణం. లయబద్ద మైన ఒక యజ్ఞచి(త్రాన్ని నన్నయ ఇందులో పఠితల 
కందించాడు.(సంపా.) 


శా. _ విద్వన్ముఖ్యుండు, ధర్మమూర్తి, త్రిజగద్విఖ్యాతతేజుండు కృ 
ప్లద్వైిపాయనుం డేగుదెంచి, సుతశిష్యబ్రహ్మసంఘంబుతో 
సద్వంద్యుండు సదస్యు( డయ్యె ననినన్‌ శక్యంబె వర్ణింప; సా 
క్షాద్విష్ణుండవు నీవు భూపతులలో. గౌరవ్యవంశాగ్రణీ! 225 


ప్రతిపదార్థం: కౌరవ్య వంశ+అ(గ్రణీ!= కౌరవవంశంలో పుట్టిన వారిలో అగ్రేసరుడా!; విద్వత్‌+ముఖ్యుండు= విద్వాంసులలో 
ప్రధానుడు; ధర్మ, మూర్తి= ధర్మమేరూపంపొందినవాడు; త్రి, జగత్‌, విఖ్యాత, తేజుండు= ముల్లోకాలలో ప్రసిద్ధమైన కాంతికలవాడు. 
సత్‌, వంద్యుండు= సజ్జనులకు (పండితులకు) నమస్కరింపదగినవాడు; కృష్ణద్వైపాయను(డు= వ్యాసుడు; సుత, శిష్య, బ్రహ్మ 
సంఘంబుతోన్‌= కుమారు డైన శుకునితో, వైశంపాయనాదిశిష్యులతో, బుత్విక్కుల సముదాయంతో; ఏగుదెంచి= వచ్చి; 
సదస్యుండు= యజ్ఞవిధి పరీక్షాధికారి; అయ్యెన్‌, అనినన్‌= అయినాడంటే; వర్లింపన్‌, శక్యంబు+ఎ= నీయజ్ఞమహిమను (నిన్ను) 
వర్లించతరమా!(కాదు); భూపతులలోన్‌= రాజులలో; నీవు; సాక్షాత్‌; విష్ణుండవు+అ= సాక్షాత్తుగా విష్ణుమూర్తివే. 


తాత్సర్యం: కౌరవవంశ్యులలో శ్రేష్పుడా! (జనమేజయా!) విద్వాంసులలో శ్రేష్టుడు, మూర్తి తాల్చిన ధర్మం, ముల్లోకాలలో 

ప్రసిద్దమైన తేజం కలవాడు, సుజనవందనీయుడు అయిన వ్యాసమహర్షి స్వయంగా కుమారుడితోను, శిష్యులతోను, 

బుత్విజులసముదాయంతోను వచ్చి నీయజ్ఞంలో సదస్యు డైనా డంటే నీయజ్ఞాన్నీ, నిన్నూ వర్లింప తరమవుతుందా? 
ఇ క; జా బం 

రాజులలో నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే! 


విశేషం: యమునాద్వీపంలో పుట్టినవాడు ద్వైపాయనుడు, నల్లని వాడవటం చేత కృష్ణద్వైపాయనుడు. పైలుడు, జైమిని, 
వైశంపాయనుడు, సుమంతుడు అతనిశిష్యులు. (బ్రహ్మసంఘంపేర్లు 208వ వచనంలో చెప్పబడినవి. 'నా౭_విష్ణు పృథివీపతిః అనే 
సూక్తిని అనుసరించి రాజులందరూ విష్ణ్యంశ కలవారే. ఆ అంశ లేనివాడు రాజు కాడు. జనమేజయుడు సాక్షాత్తుగా విష్ణువే 
- అని ఆస్తీకుడి (ప్రశంస. (బహ్మవిష్ణుమహేశ్యరులలో విష్ణువు స్థితికారుడు. జనమేజయుడు సర్పయజ్ఞంచేస్తూ లయకారు 
డౌతున్నాడు. ఈ తారతమ్యాన్ని చివరలో ఆస్తీకుడు తన కోర్కెద్వారా ధ్వనింపజేస్తాడు. అందువలన ఇందులో వస్తుధ్వని 
ఉన్నది. అంతేకాదు. ఈపద్యరచనలో నన్నయ సభ్యప్రసంగంతో కూడిన బంధముయొక్క వికటత్వ మనే ఉదారత- అనే 
గుణాన్ని గొప్పగా పోషించాడు. కృష్ణద్వైపాయనుడి గుణగణాలను కీర్తించి, అంతటివాడిని సదస్యుడిగా చేసికొన్న జనమేజయుడు 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 211 


సాక్షాత్‌ విష్ణువే అనటం ఇందులోని రుచిరార్థం. రచనలో నృత్యవద్భావం వాక్యపదవిన్యాసంలో గోచరించటం ఉదారతాగుణస్వభావం. 
అది ఈపద్యంలో సాక్షాత్కరించింది. (సంపా.) 
ఉ. _ ఆర్తిహరక్రియాభిరతు( డై, కృతసన్నిధి యై, ప్రదక్షిణా 

వర్త శిఖాగ్రహస్తముల వహ్ని మహాద్విజదివ్యమంత్రని 

ర్వర్తితహవ్యముల్‌ గొనుచు వారిజవైరికులేశ! నీకు సం 

పూర్తమనోరథంబులును, బుణ్యఫలంబులు నిచ్చుచుండెడున్‌. 226 


ప్రతిపదార్థం: వారిజ, వైరి, కుల+-ఈశ= పద్మాలకు శత్రువైన చం(ద్రునివంశంలో పుట్టినరాజా! ఆర్తి హర, క్రియా+అభిరతుండ+ఐ 
= బాధను పోగొట్టే కర్మలలో ఆసక్తి కలవా డై; కృత, సన్నిధి+ఐ= చేయబడిన సన్నిధానం (సామీప్యం) కలవాడై; 
ప్రదక్షిణ+ఆవర్త+శిఖా+అ(గ్రహస్తములన్‌= కుడివైపునకు తిరిగే జ్వాల లనే ముంజేతులతో; వహ్ని= అగ్ని; మహత్‌, ద్విజ, దివ్య, 
మంత్ర, నిర్వర్తిత, హవ్యముల్‌= గొప్ప బ్రాహ్మణుల దేవతా సంబంధు లైన మంత్రాలచేత నెరవేర్పబడిన (అర్పించబడిన) 
అన్నాదులను; కొనుచున్‌= (గ్రహిస్తూ; నీకున్‌; సంపూర్తమనోరథంబులును= సంపూర్ణాలైన కోరికలను; పుణ్యఫలంబులున్‌= 
పుణ్యకార్యాలవలని ఫలితాలను; ఇచ్చుచుండెడున్‌= ఇస్తూ ఉండుగాక! 


తాత్సర్యం: చం[ద్రవంశంలో పుట్టిన జనమేజయ మహారాజా! బాధను తొలగించే కర్మలం దాసక్తుడై, సన్నిహితుడై 
(ప్రత్యక్షమై) అగ్ని, బ్రాహ్మణోత్తముల దివ్యమం(త్రాలచేత హోమం చేయబడిన అన్నాది హవ్యాలను కుడికి తిరిగే 
జ్వాల లనే ముంజేతులతో (గ్రహిస్తూ, నిండైన కోరికలను, పుణ్యాల ఫలితాలను నీకు ఇస్తూ ఉండుగాక! 


విశేషం: అగ్నిజ్వాలలు కుడివైపునకు తిరగటం శుభావహం. అగ్నిని కాంతి అనే గుణంకల రచనతో కీర్తించటం సార్థకం. 
కాంతికి బొజ్ఞుల్యం స్వభావం. ఈ పద్యంలోని అక్షరరమ్యత కాంతిని పోషిస్తున్నది. (సంపా.) 


వ. అని జనమేజయు, నాతని యజ్ఞమహిమను, బుత్విజులను, సదస్యులను, నగ్నిభట్టారకు ననురూప 
శుభవచనంబులఈ. బ్రస్తుతించిన నాస్తీకున కందటును బ్రీతు లయి; రంత జనమేజయుం డాస్తీకుం జూచి 


~~ 


మునీంద్రా! నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు, నడుగు” మనిన గరంబు సంతసిల్లి యాస్తీకుం డి ట్లనియె. 227 


ప్రతిపదార్థం: అని= అని పలికి; జనమేజయున్‌= జనమేజయుడిని; ఆతని= అతడు చేసే; యజ్ఞమహిమను= యజ్ఞంయొక్క 
మహత్యాన్ని; బుత్విజులను= యాజకులను; సదస్యులను= యజ్ఞవిధులను పరీక్షించే వ్యాసాదులను; అగ్ని, భట్టారకున్‌= 
పూజ్యుడైన అగ్నిని; అనురూప, శుభ, వచనంబులన్‌= తగిన మంగళవాక్కులతో; ప్రస్తుతించినన్‌= నుతింపగా; ఆస్తీకునకున్‌= 
ఆస్తీకునిపట్ట; అందణును= రాజాదులు అందరును; ప్రీతులు+అయిరి= ప్రీతి పొందినవారైనారు; అంతన్‌= అప్పుడు; 
జనమేజయుండు; ఆస్తీకున్‌; చూచి; ముని+ఇంద్రా! (సవర్లదీర్హసంధి)= ముని'శ్రేష్టుడా!; నీకున్‌; ఎద్ది= ఏది; ఇష్టంబు= ్రీతికరమో! 
దానిన్‌+అ= దానినే; ఇత్తున్‌= ఇస్తాను; అడుగుము; అనినన్‌= అని పల్కగా; కరంబు= మిక్కిలి; సంతసిల్లి= సంతోషించి; 
ఆస్తీకుండు; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని జనమేజయమహారాజును, అతని యజ్ఞంయొక్క మహత్త్యాన్ని, యజ్ఞం చేయించే బుత్విక్కులను, 
Sy Sy 

యజ్ఞవిధిపరీక్షకు లైన సదస్యులను, పూజ్యా డైన అగ్నిని, వారివారికి తగిన మంగళవాక్కులతో పొగడగా, రాజాదులందరూ 

ఆస్తీకుడిపట్ల ప్రీతికలవా రైనారు. అప్పుడు జనమేజయుడు ఆస్తీకుని చూచి 'ముని్రేష్టా! నీ కేది ప్రియమో దానినే 

ఇస్తాను. అడుగు మని పలుకగా, మిక్కిలి సంతోషించి ఆస్తీకు డిట్లా అన్నాడు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఆస్తీకునకు ప్రీతు లయిరి= నన్నయ ఇట్టిసందర్భాలలో షస్టీవిభక్తి వాడుతుంటాడు. 'ఆస్తీకునియెడ' అని అర్థం. 


ఆస్తీకుడు యజ్ఞం మాన్పించటానికి వచ్చాడు. అచ్చటివారందరూ ్రీతులైతే కాని తన వచ్చినపని సఫలం కాదు. అందుచేత 
అతడు అందరినీ ప్రస్తుతించాడు. ఆ స్తుతికూడ యథార్థమే కాని కేవలం పొగడ్త కాదు. కార్యసాఫల్యం కోరేవాడు ఇట్లా చేయాలి. 


ఉ. మానిత సత్యవాక్య! యభిమన్యుకులోద్వహ! శాంతమన్యుసం 
తాను(డ వై దయాభినిరతస్థితి నీవు మదీయబంధు సం 
తానమనోజ్వరం బుపరతంబుగ, నాకుం బ్రియంబుగా మహో 
ర్వీనుత! సర్ప్వయాగ ముడివింపుము; కావుము సర్పసంహతిన్‌. 228 


ప్రతిపదార్థం: మానిత, సత్య, వాక్య= పూజింపబడిన సత్యమైన వాక్కు కలవాడా!; అభిమన్యు, కుల+ఉద్వహ= అభిమన్యుడి 
వంశాన్ని ఉద్దరించేవాడా! (జనమేజయుడు అభిమన్యుడి పౌత్రుడు); మహత్‌, ఉర్వీ, నుత= విశాలమైన భూమిచే (భూజనులచేత) 
పొగడబడేవాడా!; శాంతమన్యుసంతాను(డవు+ఐ= శమించిన (అణగిన) కోపం, దుఃఖం మొదలయినవాటి సముదాయం 
కలవాడి వై; దయా+అభినిరత, స్థితి= దయపట్ల ఆసక్తి కలస్థితిలో; నీవు; మదీయ, బంధు, సంతాన, మనస్‌+జ్వరంబు= నాకు 
సంబంధించిన బంధువుల(సర్సాల) సమూహంయొక్క మనస్సులలోని బాధ (జ్వరమంటే వేడి. ఇచ్చట ఆర్తి లేక బాధ అని 
చెప్పాలి); ఉపరతంబుగన్‌= శమించేటట్టుగా; నాకున్‌; ప్రియంబుగాన్‌= ప్రీతి కలిగేటట్టుగా; సర్ప, యాగము= సర్పాలను హత 
మొనరించే ఈయజ్ఞం; ఉడివింపుము= మాన్సుము; సర్పసంహతిన్‌= పాములసమూహాన్ని; కావుము= రక్షించుము. 


తాత్పర్యం: పూజింపబడిన సత్యవాక్యం కలవాడా! అభిమన్యుడివంశాన్ని ఉద్దరించేవాడా! విశాలమైన భూమిచేత 
(భూజనులందరిచేత) పొగడబడేవాడా! జనమేజయా! శమించిన కోపాదులసమూహం కలవాడివై, దయపట్ల 
ఆసక్తికలస్థితితో నాచుట్టా లైన పాములసమూహంయొక్క మనస్సులలోని ఆర్తి మానేటట్లుగా, నాకు ప్రీతి కలిగేటట్లుగా 
ఈ సర్పయాగాన్ని మానేటట్టు చేయుము. పాములసమూహాన్ని కాపాడుము. 


విశేషం: 227వ వచనంలో జనమేజయుడు ఆస్తీకుడితో 'నీ కేది ఇష్టమో అది ఇస్తా' నన్నాడు. ఆస్తీకుడు సర్పయాగం 
మాన్ప్సించటానికై వచ్చాడు. దాన్ని ఉడిగించటం జనమేజయుడికి ఇష్టం కాదు. “నీవు అనిన వాక్యాన్ని పాటించి సత్యవచనుడివి 
కమ్ము అని సూచించటానికై ఆస్తీకుడు 'మానిత సత్యవాక్య!' అని సంబోధించాడు. ఉడుగు-అపదాద్యంబయి అసంయుక్తం 
బయిన గకారానికి వకారాదేశం - ఉడువు; దీనికి ప్రేరణార్థక రూపం 'ఉడివించు. ఆస్తీకుడి కథకు ఈ పద్యం ప్రాణంవంటిది. 
సర్పయాగం ఆగటానికి ఆస్తీకుడు ఈపద్యంలో కోరుకొనే వరమే కారణం. ఇంతకుముందు ఆరుపద్యాలలో ఈ కోర్కె 
తీరటానికి అనువైన మానసికమైన వాతావరణాన్ని ఆస్తీకుడు కల్పించాడు. ఇప్పుడు ఆకోర్కెను బైటపెట్టాడు. ఆతని మాటలతీరులో 
నన్నయ సౌకుమార్య మనే గుణాన్ని పోషించాడు. పారుష్యంలేకుండా ఉండేది సౌకుమార్యం. అయినా రచనలో అజరఠత్వం 
ఆకృతికట్టాలి. జరఠత్వం అంటే ముసలితనం, కరకుతనం, గట్టితనం. ఈ మూడూ సౌకుమార్యగుణం కల రచనలో 
ఉండరాదు. అర్థవంత మైన ఎత్తుగడతో 'ఇచ్చినమాట నిలువబెట్టుకోవటం నీ జన్మవ్రతమౌతుంది. తప్పదు- అనే భావం 
భావ్యమానమై పద్యభావాన్నంతా చైతన్యవంతం చేస్తుంది. జనమేజయుడు తీ(వ్రప్రతీకారవాంఛతో మొదలుపెట్టిన సర్పయాగాన్ని 
చాలించటం సత్యవాక్యపరిపాలనంలో భాగంగా మారుతుంది. అందువలన రచనలో ఒక ఉత్కంఠ రేకెత్తింపబడి అర్థరీత్యా, 
పద్యగతిరీత్యా ముసలితనంలేని జవసత్తాలు గోచరిస్తాయి. అడుగబోతున్నది అసాధ్యమైనకోరిక. కాని, ఆస్తీకుడి మాటలతీరులో 
కరకుతనం గోచరించదు. 'నా కోరికను కోపతాపాలు మానిన దయాబుద్దితో ఆలోచించు” అని సుకుమారంగా హెచ్చరించా 
డతడు. ఎంతటి సంస్కారవంతమైన, ధ్వనిమయమైనవాక్కు!; 'నాకోరిక తీరిస్తే పాములవంశాలను పీడిస్తున్న మనోజ్వరం 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 213 


తగ్గుతుంది, నామనస్సుకు పీతి కలుగుతుంది” అన్నప్పుడు దయాదృష్టితో చూస్తే ఈరెండూ ఉత్తమధర్మాలు జొతాయని 
ధ్వని. ఈ వాక్యంలోకూడా సౌకుమార్యం పరిమళిస్తున్నది. ఇక చివరికి 'సర్పయాగ ముడివింపుము; కావుము సర్పసంహతిన్‌ 
- అన్నప్పుడు మాటలో కాఠిన్యం లేకపోవటం గమనింపదగిన అంశం. తన బంధునాశనానికి పూనుకొన్న జనమేజయుడిని 
నిజానికి ఆస్తీకుడు పరుషంగా నిందించి శపించాలి. కాని, మాటలో కరకుదనం లేకుండా గట్టితనం స్ఫురించకుండా 
మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్టు నివేదించుకొన్నాడు. ఆస్తీకుడు పూర్వపద్యాలలో తాను చేసిన స్తుతులన్నీ 
ఎంతటి సుకుమారాలైన మందలింపులో అప్పుడు జనమేజయుడికి తెలిసివచ్చేటట్లు మెత్తగా మాట్టాడింపచేశాడు నన్నయ. 
వాక్యాలలో నిబంధించిన వాచ్యార్జాలు తమ వాచ్యార్థాలను అ(ప్రధానం చేసికొంటూ ప్రతీయమానమౌతున్న రమణీయ 
వ్యంగ్యార్థాలను ప్రసరించటం ఈస్తుతిలో విశేషం. ఇందులో సంబుద్దులుకూడా సార్ధకాలే. చివరకు- 'మహోర్వీనుత సర్పయాగము” 
అనేచోట ఒక చమత్కారం ఉన్నది. దీన్ని సమస్తంగా తీసికొంటే “లోకమంతా కీర్తించిన సర్పయాగం” అని భావం. లోకమంతా 
కీర్తించే ఈయాగం జనమేజయుడి ప్రతీకారదృష్టితోచూస్తే ప్రశంసార్హం. కాని, ఉత్తమవంశజుని ఉత్తమధర్మ మైన దయాదృష్టితో 
చూస్తే అది విపరీతం. అప్పు డందులో విపరీతార్థవ్యంగ్యం గమ్యమానం అవుతుంది. కాగా, “మహోర్సీనుత!” అనే మాటను 
జనమేజయుడికి వేసిన సంబుద్దిగాకూడా (గ్రహించవచ్చు. అప్పుడు- 'సర్పయాగం ఆపి, సర్పకులాన్ని రక్షిస్తే నీవు ఈ(ప్రపంచంలోని 
అందరిచేతా కీర్తింపబడతావు' అనే అర్థం ధ్వన్యమానం జొతుంది. నన్నయ ధ్వనిమయరచనలో ఇక్కడ మెత్తగా మాట్లాడటం 
ఎంత గుణమో, వ్యంగ్యంగా మాట్లాడటం కూడా అంత గుణం. “శబ్దగుణశాలి నన్నయ చతురైలి”. (సంపా.) 


చ. అనిన సదస్యులందటు( బ్రియంబున 'నిట్టి విశిష్ట విప్రము 

ఖ్యునకు మహాతపోధనునకుం దగుపాత్రున కెద్ది యిచ్చినన్‌ 

ఘనముగ నక్షయం బగును గావున నీ ద్విజనాథుకోర్కిం బెం 

పున వృథ సేయంగాం దగదు భూవలయేశ్వర! యిమ్ము నెమ్మితోన్‌.' 229 
ప్రతిపదార్థం: అనినన్‌= అస్తీకుడు అట్టా అడుగగా; సదస్యులు+అందజున్‌= సభ్యులందరున్నూ (వ్యాసాదులందరును); 
ప్రియంబునన్‌= (ప్రీతితో; ఇట్టి, విశిష్ట, విప్ర, ముఖ్యునకున్‌= ఇటువంటి మిక్కిలి ఉత్తము డైన (బ్రాహ్మణ్రేష్టుడికి; మహత్‌, 
తపః, ధనునకున్‌= గొప్ప తపస్సే ధనంగా కలవాడికి; తగు= తగిన; పాత్రునకున్‌= అర్జునికి; ఎద్ది= ఏది; ఇచ్చినన్‌= 
ఇచ్చినప్పటికీ; ఘనముగన్‌= గొప్పగా; అక్షయంబు+అగును= తరుగనిది అవుతుంది; కావునన్‌= కాబట్టి; భూ, వలయ+ఈశ్వర= 
భూచక్రానికిరాజా! ఈ, ద్విజ, నాథు కోర్కిన్‌= ఈ(బ్రాహ్మణముఖ్యుడికోరికను; పెంపునన్‌= గౌరవంతో; వృథ, చేయన్‌, కాన్‌= 
వ్యర్థం చేయటం; తగదు= ఉచితం కాదు; నెమ్మితోన్‌= (ప్రేమతో; ఇమ్ము. 


తాత్పర్యం: అని ఆస్తీకుడు అడుగగా సభ్యులందరున్నూ 'తగినవాడు, అర్హుడు, గొప్పతపస్పే ధనంగా కలవాడు 
అయిన ఇటువంటి ఉత్తమ(బ్రాహ్మణుడికి ప్రీతితో ఏది ఇచ్చినా అది మిక్కిలి క్షయం లేనిది అవుతుంది కాబట్టి 
ఓరాజా! ఈ బ్రాహ్మణశశ్రేష్టునికోరిక వ్యర్థం చేయటం తగదు. గౌరవంతోను, ప్రేమతోను ఇతడు అడిగింది ఇవ్వండి. 
(యజ్ఞాన్ని మానే టట్టు చేయండి). 


విశేషం: గౌరవింపదగినవా డవటంచేత ఈ విప్రసత్తముడి కోరిక వ్యర్థం చేయటం తగదని భావం. ఈపద్యరచనలో 'సమాధి' 

అనే గుణమున్నది. అర్ధదర్శనం కలిగేటట్టు వర్ణాల, శబ్దాల ఆరోహ అవరోహ(క్రమ విన్యాసం చేస్తే సమాధి. సదస్యులందరు 
యఖ భ్‌ లి యలు — 

ఈ పద్యంలో జనమేజయుడి సంకల్పంవెనుక ఉన్న తాత్పర్యాన్ని వదలి సర్పయాగాన్ని ఆపుమని అడుగుతున్న ఆస్తీకుడి 

వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కర్తవ్యార్థదర్శనం చేస్తున్నారు, చేయిస్తున్నారు. అందువలన ఆస్తీకుడికోర్కెను తీర్చటమే అందరి 

ఏకాభిప్రాయం. ఏకోన్ముఖంగా సాగే అర్ధదర్శనాన్ని ఆస్తీకుడిని ప్రశంసించే విశేషణాలలో కానవచ్చే సాభిప్రాయ అక్షరోచ్చారణలోని 

ఆరోహావరోహాలతో సార్థకంగా నన్నయ 'సమాధి' గుణాన్ని సాధించాడు. (సంపా.) 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాన్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె; 
నయ్యవసరంబున. 230 


ప్రతిపదార్థం: అనినన్‌= సదస్యులు అట్టా పలుకగా; సర్వ, జన+అనుమతంబుగాన్‌= అందరికీ సమ్మత మయ్యేటట్లుగా; 
జనమేజయుండు; ఆస్తీక, ప్రార్థనన్‌, చేసి= ఆస్తీకునివేడుకోలుచేత (ఆస్తీకుడు అడగటంచేత); సర్ప, యాగంబు= సర్పయజ్ఞాన్ని; 
ఉడిగించెన్‌= మానేటట్టు చేశాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని సదస్యులు పలుకగా అందరికీ సమ్మత మయ్యేటట్టుగా జనమేజయుడు ఆస్తీకు డడగటంచేత 
అతనికోరికను అనుసరించి సర్పయాగం మానిపించాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: మూలంలో ఆస్తీకుడు సర్పయాగాన్ని మాన్సించండని అడుగగా జనమేజయుడు మొదట సమ్మతించక మరొకవరం 
కోరుకొమ్మని నుడివినట్టున్నూ, అతడు అదే అడుగగా సమ్మతించినట్టున్నూ ఉన్నది. 


మ. అతులోర్వీసురముఖ్య మంత్రహుత మాహాత్మ్యంబునన్‌ వాసవ 
చ్యుతు( డై ముందర తక్షకుం డురువిషార్దుల్‌ దూల వాత్యారయో 
ద్దతి నుద్దూతవివర్ణితాయతబృహద్దావాగ్నివోలెన్‌ విచే 
ష్టితు( డై మేఘపథంబులం దిరుగుచుందెన్‌ విస్మితుల్‌గా జనుల్‌. 231 


ప్రతిపదార్థం: అతుల+జఉర్వీ సుర, ముఖ్య, మంత్ర, హుత, మాహాత్మ్యంబునన్‌= సాటిలేని (బ్రాహ్మణడ్రేషుల మంత్రాలచేత 
అగ్నిలో వేల్చటంయొక్క మహిమచే; వాసవ, చ్యుతుండు+ఐ= ఇం(ద్రునిచేత విడువబడినవాడై; ముందర= ఎదుట; తక్షకుండు= 
ఆపేరున్న సర్పరాజు; ఉరు, విష+అర్చుల్‌= గొప్పవిషంయొక్క జ్వాలలు; తూలన్‌= చలింపగా(రాలగా); వాత్యా, రయ+ఉద్దతిన్‌= 
సుడిగాలియొక్క వేగంయొక్క విజృంభణంచేత; ఉద్దూత, వివర్దిత+ఆయత, బృహత్‌, దావ+అగ్ని, పోలెన్‌= ఎగురగొట్టబడిన 
మిక్కిలివృద్దినొందింపబడిన దీర్భమైన పెద్దకార్చిచ్చువలె; విచేష్టితుడు+ఐ= చేష్టతక్కినవాడై; (వివశు డై); జనుల్‌= చూస్తున్న 
జనులు; విస్మితుల్‌, కాన్‌= ఆశ్చర్యం పొందిన వారవుతుండగా; వేఫుపథంబులన్‌= మేఘమార్లాలలో; (ఆకాశంలో); 
తిరుగుచున్‌+ఉండెన్‌= సంచరిస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: తక్షకుడు సాటిలేని బ్రాహ్మణ (శ్రేషుల హోమమంత్రాల మహిమచేత ఇంద్రుడినుండి విడివడినవాడై, 
విషాగ్నిజ్వాలలు చలిస్తూ ఉండగా, చేష్టా శూన్యుడై, అతిశయమైన సుడిగాలి వేగంచేత ఎగురగొట్టబడి వృద్దిపొందిన 
విశాలమైన కార్చిచ్చువలె ఆకాశంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని జనులు ఆశ్చర్యంతో చూస్తున్నారు!. 


విశేషం: అలం: ఉపమ. పాములు అగ్నిలో పడును గాక! అని బ్రాహ్మణులు మంత్రాలు పఠిస్తూ ఉన్నారు. ఆమంత్రాలమహిమచేత 
పాములు హుతమౌతున్నాయి. హుతమంటే అగ్నికి కానుకగా (ఆహుతిగా) ఈబడేది. ఇచట తక్షకుడే హుతం. విచేష్టితుడు 
అంటే ప్రయత్నించేవా డనే అర్ధంకూడ ఉన్నది. తక్షకుడు అగ్నిలో పడకుండటానికై ఎంతో ప్రయత్నిస్తూ ఆకాశంలో వివశు డై 
తిరుగుతున్నాడు. ఉద్దతుడైన తక్షకుని వివశస్టితిని ప్రసాద సమతాగుణవిశిష్ట మైన ఓజోగుణంలో నిబంధించి రచనలో 
ప్రౌఢత్వాన్ని ప్రదర్శించాడు నన్నయ. భయవిహ్వలుడైన భయంకరాకారుని స్వరూపస్వభావాలను ప్రసాదమి(శ్రితమైన ఓజోబంధంతో 
నన్నయ చిత్రించి జౌచిత్యం పాటించాడు. అంతేకాదు. ఆ దృశ్యంలో అగ్నిజ్వాలల జొన్నత్యాన్ని- 'అతులోర్వీనుర 
ముఖ్యమం(త్రహుతమాహాత్మ్యంబునన్‌' అనే దీర్గసమాసంతో సూచించాడు. ఆ అగ్నిలో పడటానికి సిద్దమై ఆకాశంలో 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 215 


అల్లల్లాడుతున్న తక్షకుడిని “ఉద్దూతవివర్దితాయతబృహద్ధావాగ్నివోలెన్‌” ఉన్నాడని వరిసూ ఉపమానాన్ని మరొక అగ్నిజ్వాలగా 
se] a (as) oe యి లం = 

దీర్భసమాసంతో కల్పించాడు. ఒకటి సవనాన్ని, మరొకటి దావాగ్ని. ఆ ఆకృతుల సామ్యాన్ని రచనాగతసమాన సమాసద్వయ 
సంఘటనతో (ప్రదర్శించటం “సమతి అనే శబ్దగుణ లక్షణం. ఈపద్యంలో 'ప్రధానగుణం ఓజస్సు. దానికి పోషకంగా నిలిచినవి 
ప్రసాదం, సమత, ఈ మూడింటినీ కథలోని రసభావపోషణకు అనువుగా వాడటం నన్నయ కవితాశిల్పం. (సంపా.) 


క. ఆతని నత్యుగ్రానల । పాతోన్ముఖు. డైన వాని. బడకుండ(గ 'నో 
హో తక్షక! క్రమ్మటు' మని | యాతతభయు. గ్రమ్మటించె నాస్తీకు( డెడన్‌. 232 


ప్రతిపదార్థం: ఆస్తీకుడు; అతి+ఉ(గ్ర+అనల, పాత+ఉన్ముఖుండు+ఐన, వానిన్‌= మిక్కిలి భయంకర మైన అగ్నిలో పడటానికి 
సిద్దు డైన వాడిని; ఆతత, భయున్‌= విస్తార మైన భయం కలవాడిని; ఆతనిన్‌= ఆ తక్షకుడిని; ఓహో, తక్షక!= ఓతక్షకుడా! 
క్రమ్మణుము= మరలిపొమ్ము; అని; పడక+ఉండంగన్‌= అగ్నిలో పడకుండా ఉండేటట్లుగా; ఎడన్‌= నడుమనే; (క్రమ్మటీంచెన్‌= 
మరల్చాడు. 


తాత్సర్యం: మిక్కిలి భయంకర మైన అగ్నిలో పడటానికి సిద్దుడై ఉన్నట్టి, అధికమైన భయంతో కూడినట్టి ఆ 
తక్షకుడిని ఆస్తీకుడు 'ఓహో తక్షకా! మరలిపొమ్ము' అని పలికి అగ్నిలో పడకుండ నడుమనే మరల్చాడు. 


విశేషం: 'ఎడన్‌ అంటే అగ్నిలో పడబోవటానికి ముందు అనిఅర్థం. 


మ.  “జననీశాపభయప్రపీడితమహాసర్పేంద్రులన్‌ సర్పయా 
గనిమితోద్దత మృత్యువక్తగతులం గాకుండా గాచె' నం 
అధీ  లెలతఆ 
చును నాస్తీకమునీంద్రు నందుల సదస్యుల్‌ సంతసం బంది బో 
రన. గీర్తించిరి సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగన్‌. 233 


ప్రతిపదార్థం: జననీ, శాప, భయ, (ప్రపీడిత, మహత్‌, సర్ప+ఇంద్రులన్‌= తల్లి అయిన కద్రువశాపంవలని భయంచేత మిక్కిలి 
పీడింపబడిన గొప్పసర్పరాజులను; సర్పయాగ నిమిత్త+ఉద్దత, మృత్యు, వక్త గతులన్‌= సర్పయాగం కారణంగా గల 
గర్వించిన మరణదేవతయొక్క ముఖాన్ని పొందినవారిని; కాక+ఉండంగాన్‌= కాకుండేటట్టుగా; కాచెన్‌= రక్షించాడు; అంచునున్‌= 
అంటూ; ఆస్తీక, ముని+ఇంద్రున్‌= ఆస్తీకముని'శ్రేష్టుని; అందుల, సదస్యుల్‌= ఆ యజ్ఞశాలలోని సభ్యులు; (బుత్విక్కులు 
మొదలైనవారు); సంతసంబు+అంది= సంతోషం పొంది; సంతత, స్తుతి, పద+ఆరావంబు= దట్టమైన స్తోత్రశబ్దాలధ్వని; 
రమ్యంబుగన్‌= సుందరమయ్యేటట్టుగా; బోరనన్‌= శీఘ్రంగా, పదే పదే; కీర్తించిరి= పొగిడారు. 


తాత్పర్యం: 'తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపంవలని భయంచేత మిక్కిలి బాధింపబడిన గొప్ప సర్పరాజులను 
సర్పయాగం కారణంగా గల భయంకరమైన మృత్యుదేవతముఖాన్ని పొందినవారిని (మరణించినవారిని) కాకుండేట్లుగా 
రక్షించా' డని యాగశాలలోని సభ్యులు సంతోషం పొంది ఆస్తీకమునీంద్రుడిని అధికమైన స్తోత్రశబ్దాలధ్వనులతో 
మనోహరంగా పదేపదే (ప్రస్తుతించారు. 


విశేషం: జీవులకు ఒక్కొక్కరికి మరణం ఒక్కొక్కకారణంవలన కలుగుతూ ఉంటుంది. సర్సాలకు సర్పయాగం మృత్యుకారణ 
మయింది. అందుల- సమాసంలో అందు మొదలయినవాటికి అలి” ఆగమంగా వస్తుంది, నన్నయ భారతంలో “ఉలి 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆగమంకూడ కనిపిస్తుంది. అందలి అని అర్థం. ఆస్తీకుడు జనమేజయాదులను స్తుతించిన ఈఘట్టంలోని పద్యాలన్నీ 
అక్షరరమ్యతకు అనువైన ఉదాహరణలు. 'సంతతస్తుతిపదారావంబు రమ్యంబుగన్‌' అనటంలో నన్నయ వ్యంగ్యంగా పైపద్యంలోని 
తనకవితాగుణ మైన అక్షరరమ్యతనుకూడ సూచించాడు. ఈపద్యరచనలో 'సమతి అనే గుణాన్ని పోషించాడు నన్నయ. 
మార్గాభేదత్వం సమత. -ఈపద్యపూర్వార్దంలో సదస్యులు ఆస్తీకుడిని స్తుతించినమాటలు ఓజోగుణవిశిష్టంగా ఉన్నాయి. స్తుతించిన 
సదస్యులనుగురించి ఉత్తరార్హంలో నన్నయచెప్పినమాటలు మాధుర్యం (ఉక్తిచమత్కారం)తో కూడిఉన్నాయి. కీర్తనమున్న 
రెండుచరణాలూ, కథనమున్న రెండుచరణాలూ గుణనిర్వహణలో సమత్వాన్ని సాధించాయి. దానివలన పద్యనిర్మాణంలో 
సమత్వంతో కూడిన తూకం ఏర్పడింది. అంతేకాక, నాలుగుచరణాలలో మూడింట- పైచరణం (క్రిందిచరణంలో చొచ్చుకొనిపోయే 
లక్షణం ఏకవాక్యతను, సమతను సూచిస్తున్నది. ఈ సన్నివేశాన్ని 'సమతా' గుణరచనతో ముగించటం శిల్పియైన నన్నయ 
సాధించిన చాతుర్యం. ఆదిపర్వంలోని ప్రథమ ద్వితీయాశ్వాసాలు సర్పసంహారోపసంహారంతో సమాప్తంకావటంకూడా కథారచనా 
పరమైన సమతాగుణం. (సంపా 


క. బనర జరత్కారు మునీం । ద్రునకు జరత్కారునకు సుతుం డైన మహా 
మునివరు నాస్తీకుని ముద | మున దల(చిన నురగభయము. బొందదు జనులన్‌. 234 


ప్రతిపదార్థం: ఒనరన్‌=ఒప్పునట్టుగా; జరత్కారు, ముని+ ఇంద్రునకున్‌= జరత్కారువనే; మునిశ్రేష్టుడికి; జరత్కారునకున్‌= 
వాసుకి చెల్లెలైన జరత్కారువునకు; సుతుండు+ఐన= కుమారు డైన; మహత్‌, మునివరున్‌= గొప్పమునిశ్రేష్టుడిని; ఆస్తీకుని; 
ముదమునన్‌= సంతోషంతో; తలణినన్‌= స్మరించగా; జనులన్‌= (ప్రజలను; ఉరగ, భయమున్‌= పాములవలని భయంకూడ; 
పొందదు= (ప్రాపింపదు (అంటదు). 


తాత్సర్యం: ఒప్పుగా జరత్కారువనే మునిశ్రేష్టునికి, జరత్కారు వనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తీకమహామునిని 
స్మరిస్తే జనులకు పాములవలన భయం కలుగదు. 


విశేషం: ఆస్తీకచరిత్రానికి ఇది ఫల(శ్రుతి. 
వ. మటియు నయ్యాస్తీకు చరితంబు విన్నవారికి సర్వపాపక్షయం బగు నని. 235 


ప్రతిపదార్థం: మజియున్‌= అదీకాక; ఆ+ఆస్తీకు, చరితంబు= ఆ ఆస్తీకముని చరిత్రం (కథ); విన్నవారికిన్‌= విన్నజనులకు; 
సర్వపాపక్షయంబు= అన్నిపాపాలనాశం; అగున్‌= అవుతుంది; (జరుగుతుంది); అని. 


తాత్సర్యం: అదీకాక, ఆ ఆస్తీకమునివర్యునికథ విన్నజనులకు సకలపాపాలు తొలగిపోతాయి. 


విశేషం: పై పద్యంలో ఆస్తీకుడిని స్మరించినవారికి కలిగే ఫలం చెప్పబడింది. ఈ వచనంలో అతడి కథ వినేవారికి కలిగే ఫలం 
పేర్కొనబడింది. మహాభారతకథాపరమార్థం అమృతత్వసాధనం. దీనికి సంబంధించిన మహార్థాలను చెప్పే ఆఖ్యానకాలకుకూడా 
ఫల[శుతులు చెప్పటం గమనింపదగిన అంశం. గరుడోపాఖ్యానం అమృతం త్రాగకుండానే అమరుడైనవాడి కథ. అమృతాన్ని 
అందించినా అందుకోలేని ఉరగుల కథ, సర్పయాగవృత్తాంతంలో ఆస్తీకుడు పాములను మృతినుండి తప్పించి, అదే 
అమృతత్వంగా అందించాడు. అమృతం అనేది ద్రవ్యమా? ధర్మమా? గుణమా? తత్త్య్వమా? అనే మీమాంసలలో దయాగుణమే 
అమృతమని తేల్చిన కథ యిది. ప్రధానకథకు పూర్వరంగమైన ఈరెండాశ్యాసాలకథకూ జొచిత్యవంతమైన ముగింపు ఇది. (సంపా.) 


ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము 217 
ఆశ్వాసాంతము 


క. రాజమహేంద్ర! కవీంద్రస | మాజ సురక్ష్మాజ! రాజమార్తాండ! ధరి 

త్రీజననుతచారిత్ర! వి । రాజిత గుణరత్న! రాజరాజనరేంద్రా! 236 
ప్రతిపదార్థం: రాజమహత్‌+ఇం(ద్ర= రాజేంద్రా! రాజశ్రేష్టడా!; కవి+ఇం(ద్ర, సమాజ, సురక్ష్మాజ= కవి(శ్రేష్టులసమూహానికి 
దేవతావృక్షమా! (కల్పవృక్షమా!); రాజ, మార్తాండ= సూర్యుడివంటిరాజా!; ధరిత్రీ, జన, నుత, చారిత్ర= భూమిలోని జనులచేత 
పొగడబడే చరిత్రకలవాడా!; విరాజిత, గుణ, రత్న= (ప్రకాశించే గుణాలనే రత్నాలు కలవాడా!; రాజరాజనరేంద్రా! 


తాత్సర్యం: రాజగ్రేష్టుడా! కవిశ్రేష్టలసముదాయానికి కల్పవృక్షమా! సూర్యుడివంటిరాజా! సూర్యుడివలె తేజస్సు 
కలవాడా! భూమిలోని జనులచేత స్తుతింపబడిన చరిత్ర కలవాడా! (ప్రకాశించే గుణా లనే రత్నాలు కలవాడా! 


రాజరాజనరేం(ద్రా! 


విశేషం: అలం: ఉపమ, రూపకం. ఆశ్యాసాంతంలో కృతిరచనా(పేరకు డైన రాజరాజనరేంద్రునికి సంబోధనలు ఇందులోను 
తరువాతపద్యంలోను ఉన్నాయి. 


వసంతతిలకవృత్తము. 


వీరావతార! సుకవిస్తుత! నిత్యధర్మ 

ప్రారంభ! శిష్టపరిపాలనసక్త! రాజా! 

నారాయణాఖ్య! కరుణారసపూర్ణ! వీర 

శ్రీరమ్య! రాజకులశేఖర! విష్ణుమూర్తీ! 237 


ప్రతిపదార్థం: వీర+అవతార= వీరరసంయొక్క వ్యక్త మైన రూపమా! మూర్తిధరించినవీరరసమా!; సుకవి, స్తుత= మంచికవులచే 
నుతింపబడేవాడా!; నిత్య, ధర్మ, (ప్రారంభ= ఎల్లప్పుడు ధర్మంతో కూడిన (ప్రయత్నాలు కలవాడా!; శిష్టపరిపాలనసక్త= 
ఉత్తములను పాలించటంలో ఆసక్తికలవాడా!; రాజా!= (ప్రభువైనవాడా!; నారాయణ+ఆఖ్య= (రాజు) నారాయణు డనే బిరుదు 
కలవాడా!; కరుణా, రస, పూర్ణ= దయారసంతో నిండినవాడా!; వీర, శ్రీ, రమ్య= వీరరసలక్ష్మిచే సుందరుడా!; రాజ, కుల, 
శేఖర= రాజవంశంలో (్రేష్టుడా!; విష్ణుమూర్తీ= విష్ణువుయొక్క మూర్తివంటి మూర్తికలవాడా!. 


తాత్సర్యం: మూర్తీభవించినవీరరసమా! మంచికవులచేత స్తుతింపబడేవాడా! ఎల్లప్పుడు ధర్మంతో కూడిన ప్రయత్నాలు 
కలవాడా! ఉత్తములను పరిపాలించటంలో ఆసక్తికలవాడా! రాజా! (రాజ) నారాయణు డనే బిరుదు కలవాడా! 
దయారసంతో నిండినవాడా! వీరరసలక్ష్మిచే సుందరుడా! రాజవంశంలో శ్రేష్టుడా! విష్ణువుయొక్క మూర్తివంటి మూర్తి 


కలవాడా! 


విశేషం: వసంతతిలక వృత్తంలో ఒక్కొక్కపాదానికి, త, భ, జ, జ, గగ - అనే గణాలు (14 అక్షరాలు) ఉంటాయి. 8వఅక్షరం 
యతిమి(త్రస్థానం. “రాజా! నారాయణాఖ్య' - కు 'రాజనారాయణాఖ్య' అనే పాఠాంతరం ఉన్నది. రాజ, నారాయణాఖ్య 
అన్నప్పుడు రెండవపాదంచివర లఘువు వస్తుంది. సంస్కృతంలో పాదాంతంలో గురువుకు బదులు లఘువు వాడే సంప్రదాయం 
ఉన్నది. నన్నయ ఇచ్చట ఆ సంప్రదాయాన్ని అనుసరించా డని చెప్పాలి. కొందరు ఈపాఠమే సముచిత తరమని భావిస్తున్నారు. 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యము. 
ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున 
నాగగరుడోత్పత్తియు, సముద్రమథనంబును, నమృతసంభవంబును, సౌపర్ణాఖ్యానంబును, జనమేజయ 
సర్పయాగంబును, నాస్తీక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము. 238 


ప్రతిపదార్థం: గద్యము= వచనం; దీర్భవచనం; ఛందోనియమం లేకపోయినా అనుప్రాసాదులతో శ్రవణసుభగంగా ఉండేటట్టు 
(వ్రాయబడే వచనం, కావ్యాలలో ఆశ్వాసాంతాలలో కవి తనబిరుదాలను పేర్కొని తాను ఆకావ్యంలో ఆ ఆశ్వాసం ముగిసిం 
దని సూచించటానికి వ్రాసేవచనం. నన్నయ ఆశ్యాసంలోని ముఖ్యవిషయాలను కూడ ఇందులో సూచిస్తూ ఉంటాడు. 


ఇది= ఈఆశ్వాసం; సకల, సుకవి, జన, వినుత= అందరు సత్కవి జనులచేత స్తుతింపబడిన; నన్నయ, భట్ట, 
ప్రణీతంబు+అయిన= పూజ్యా డైన నన్నయకవిచే రచింపబడిన; శ్రీమహత్‌, భారతంబు+అందున్‌= శోభాయుక్త మైన 
మహాభారతం అనే కావ్యంలో; ఆదిపర్వంబునన్‌= మొదటి దైన ఆదిపర్వంలో; నాగ, గరుడ+ఉత్పత్తియున్‌= పాములయొక్క, 
గరుత్మంతునియొక్క పుట్టుకయున్నూ; సము(ద్ర మథనంబును= దేవాసురులు అమృతంకొరకు సముద్రాన్ని చిలకటమున్నూ; 
అమృత, సంభవంబును= అమృతంయొక్క పుట్టుక (ఉత్పత్తి యున్నూ; సౌపర్ష్శ+ఆఖ్యానంబును= గరుడునికి సంబంధించిన 
కథయున్నూ; జనమేజయ, సర్ప, యాగంబునున్‌= పరీక్షిత్తుకుమారుడైన జనమేజయుడి (అతడు చేసిన) సర్పాలను ఆహుతి 
చేసే యజ్ఞవృత్తాంతమున్నూ; ఆస్తీకు, చరితంబునున్‌= జరత్కారుకుమారుడైన ఆస్తీకముని కథయున్నూ; అన్నది= అనేవాటితో 
కూడింది; ద్వితీయ+ఆశ్యాసము= రెండవ ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది సర్వసత్కవిజనులచేత స్తుతింపబడే పూజ్య నన్నయకవిచేత రచింపబడిన శ్రీమహాభారత మనే 
కావ్యంలో, ఆదిపర్వంలో - పాములయొక్క గరుడునియొక్క పుట్టుక, సముద్రాన్ని దేవాసురులు మథించటం, 
అమృతంయొక్క ఉత్పత్తియున్నూ, గరుడునికి సంబంధించిన కథ, జనమేజయమహారాజు చేసిన సర్పయాగం, 
ఆస్తీకుడి కథ అనేవాటితో కూడినది రెండవ ఆశ్వాసం. 


ఆదిపర్వం ద్వితీయాశ్వాసం సమాప్తం. 


ట్ర 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆదిపర్వము -తృతీయాశ్వాసము 
శ్రీమచ్చకుక్య వంశశి । ఖామణి! మనుమార్గ! రాజకంఠీరవ! దై 
ర్యామరధరణీధర! ధర । ణీమండన! ధర్మనిరత! నిత్యాభ్యుదయా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్‌+చళుక్య, వంశ, శిఖామణి= శోభాయుక్తమైన చళుక్యవంశానికి శిరోమణి ఐనవాడా!; మనుమార్గ= 
మనువు యొక్క మార్గంవంటి మార్గం కలవాడా! (మనువు మార్గాన్ని అనుసరించేవాడా!); రాజకంరీరవ= రాజసింహా!; 


ధైర్య+ అమర, ధరణీధర= ధైర్యంలో దేవతలపర్వత మైన మేరువువంటివాడా!; ధరణీమండన= భూమికి అలంకార మైనవాడా! 
ధర్మ నిరత= ధర్మమందు ఆసక్తికలవాడా!; నిత్య+అభ్యుదయా!= నిరంతర మైన శుభోదయం కలవాడా! 


తాత్సర్యం: (రాజరాజనరేం(ద్రుడికి సంబోధన) శోభాయుక్షమైన చాళుక్యవంశానికి శిరోమణీ! (శ్రేష్టుడా!) 
మనుమార్గప్రవర్తకుడా! రాజుశ్రేష్టుడా! ధైర్యహేమాద్రీ! భూమికి అలంకారప్రాయ మైనవాడా! ధర్మమం దాసక్తికలవాడా! 
నిరంతరశుభోదయం కలవాడా! 


వ్యాసుడు జనమేజయునకు భారతకథం దెలుప వైశంసాయను నియోగించుట (సం.1-54-1) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు జనమేజయుం డుపసంహృతసర్పసత్తుం డయి 

యథావిధి సంపూర్ణదక్షిణల బుత్విజులను, సదస్యులనుం బూజించి, దీనానాథజనంబులకు( గోరినధనంబు 

లిచ్చి, యనేకపురాణపుణ్యకథాశ్రవణకుతూహలపరుం డగుచు విద్వజ్ఞనగోష్టి నుండి యొక్కనా(డు. 2 
ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కథచెప్పేవాడు, ఉ(గ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహత్‌+మునులకున్‌= నైమిశారణ్యపుణ్య ప్రదేశంలో 
ఉన్న శౌనకుడు మొదలైన మహామునులకు; చెప్పెను= చెప్పాడు; అట్టు= ఆవిధంగా; జనమేజయుండు= పరీక్షిన్మహారాజు 
కుమారుడు; ఉపసంహృత, సర్ప, స(త్రుండు+అయి= ముగించబడిన సర్పయాగం కలవాడై, యథావిధి= శా(స్తప్రకారంగా; (విధి 
నతిక్రమించకుండ);విధిననుసరించి సంపూర్ణ, దక్షిణలన్‌= నిండైన సంభావనలతో; బుత్విజులను= యజ్ఞం చేయించేవారిని; 
సదస్యులనున్‌= యజ్ఞవిధి పరీక్షాధికారులను; పూజించి; దీన+అనాథ, జనంబులకున్‌= దీనులకున్నూ, దిక్కులేనివారికిన్నీ; 
కోరినధనంబులు; ఇచ్చి; అనేక, పురాణపుణ్యకథా (శవణకుతూహలపరుండు= పెక్కుపురాణాలలోని పుణ్యప్రదా లైన కథలను 
వినటంలో ఆసక్తిగలవా డగుచు; విద్వత్‌+జన, గోష్టిన్‌= విద్వాంసు లైన జనులగోష్టిలో ఉండి; ఒక్కనాండయ= ఒకరోజు. 
తాత్సర్యం: కథ చెప్పే సౌతి శౌనకుడు మొదలైన గొప్పమునులకు చెప్పాడు: ఆవిధంగా పరీక్షిత్తుకుమారు డైన 
జనమేజయుడు ముగించబడినసర్పయాగం కలవాడై, శా(స్తాన్ని అతి[క్రమించకుండా అధిక మైన సంభావనలతో 
యజ్ఞం చేయించే బుత్విక్కులను, యజ్ఞవిధిపరీక్షకులైన వ్యాసాదులను పూజించి, ఆర్తులకున్నూ, దిక్కులేనివారికిన్నీ 
వారు కోరిన ధనాన్ని ఇచ్చి, పెక్కుపురాణాలలోని (ప్రాచీనాలైన) పుణ్యప్రదాలైన కథలను వినటానికి ఆసక్తి కలవాడై 
పండితు లైనవారిసభలో వారితో సల్హాపం చేస్తూ ఒకరోజు. (తరవాతి పద్యంతో అన్వయం.) 


మ. పరమబ్రహ్మనిధిం, బరాశరసుతున్‌, బ్రహ్మర్షిముఖ్యున్‌, దయా 


పరు( గౌరవ్యపితామహున్‌, జనహితప్రారంభు6 గృష్టాజినాం 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


బరు, నీలాంబుదవర్ణదేహు, ననురూపప్రాంశు, నుద్యద్దివా 
కర రుక్పింగజటాకలాపు, గతరాగద్వేషు, నిర్మత్సరున్‌. 3 


ప్రతిపదార్థం: పరమబ్రహ్మనిధిన్‌= (శ్రేష్టమైనతపస్సుకు, (వేదాలకు)నిధి యైనవాడిని; పరాశరసుతున్‌= పరాశరుడికుమారుడిని; 
బ్రహ్మ+బుషి ముఖ్యున్‌= (బ్రహ్మర్శులలో (ప్రధానుడిని; దయా, పరున్‌= దయయందు ఆసక్తికలవాడిని; కౌరవ్య, పితామహున్‌= 
కౌరవసంతతికి తాత యైనవాడిని; జన, హిత ప్రారంభున్‌= ప్రజాహితమందు ప్రయత్నం కలవాడిని; కృష్ణ+అజిన+అంబరున్‌= 
జింకచర్మం వ(స్తంగా కలవాడిని; నీల+అంబుద, వర్లదేహున్‌= నీలమేఘవర్షంవంటి వర్షం కలశరీరంకలవాడిని; అనురూప, 
ప్రాంశున్‌= తగినఎత్తు(పొడవు) గలవాడిని; ఉద్యత్‌+దివాకర, రుక్‌+పింగ, జటా, కలాపున్‌= ఉదయించే సూర్యుడికాంతివలె 
రాగిరంగు జడలసమూహం కలవాడిని; గత, రాగద్వేషున్‌= నశించిన రాగద్వేషాలు కలవాడిని; నిర్మత్సరున్‌= మాత్సర్యం 
లేనివాడిని. 


తాత్పర్యం: పరమత పోనిధిని, పరాశరకుమారుడిని, (బ్రహ్మర్శులలో అ(గ్రగణ్యుడిని, దయామయుడిని, 
కురుకులపితామహుడిని, లోకకల్యాణకారకుడిని, కృష్ణాబినాంబరధారిని, నల్లనిమేఘంయొక్క వర్లంవంటి వర్షం కల 
దేహం కలవాడిని, తగినయెత్తు గలవాడిని, ఉదయభానుడి కాంతి గల రాగిరంగుజడలసముదాయం కలవాడిని, 
రాగద్వేషాలు లేనివాడిని, మాత్సర్యరహితుడిని. ((క్రిందివచనంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


వ. వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో ననేకమునిగణపరివృతుం డయి, కనకమణిమయోచ్చాసనంబున 
నున్న వ్యాసభట్టారకు నతిభక్తి నర్హ్యపాద్యాదివిధులం బూజించి, వినయవినమితశిరస్కుం డై నమస్కరించి 
జనమేజయుం డి ట్లనియె. 4 


ప్రతిపదార్థం: వైశంపాయన, (ప్రభృతి, శిష్యవర్గంబులతోన్‌= వైశంపాయనుడు మొదలుగా గల శిష్యులసమూహాలతో; 
అనేకమునిగణపరివృతుండు+అయి= పెక్కుమంది మునులసమూహంతో చుట్టబడినవాడై; కనక, మణిమయ+ఉచ్చ+ 
ఆసనంబునన్‌= బంగారంతోను, మణులతోను నిండిన ఎత్తెనపీఠంమీద; ఉన్న; వ్యాసభట్టారకున్‌= పూజ్యు డైన వ్యాసమహర్షిని; 
అతి, భక్తిన్‌= మిక్కిలిభక్తితో, అర్హ్య, పాద్య+ఆది, విధులన్‌=పూజకు పుష్పాలు, కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళు మొదలైన 
పరిచర్యలతో; పూబించి= అర్చించి; వినయవినమిత, శిరస్కుండు+ఐ= వినయంతోవంగినతల కలవాడై; నమస్కరించి; 
జనమేజయుండు. ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్పర్యం: వైశంపాయనుడు మొదలైన శిష్యులసమూహంతోను, పెక్కుమందిమునులతోను చుట్టబడినవా డై 
బంగారంతోను, మణులతోను చేయబడిన ఉన్నత మైన ఆసనమందు కూర్చున్న వ్యాసభగవానుడిని జనమేజయుడు 
అర్థ్యపాద్యాదు లిచ్చి మిక్కిలిభక్తితో పూజించి ఇట్టా పలికాడు. 


నిశేషం: భట్ట, భట్టార, భట్టారక శబ్దాలు పూజ్యవాచకాలు. ఇవి వ్యక్తి పేరుకు ముందునను, వెనుకను వస్తాయి. ఉదా: భట్టోద్భటుడు; 
కుమారిలభట్టు; నన్నయభట్టు; వ్యాసభట్టారకుడు మొ॥ విద్యాంసుడైన (బ్రాహ్మణుడిపేరుతో “భట్టారక” శబ్దం వాడబడుతుంది. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 221 


సీ. ప్రీతితో మీరును భీష్మాదికురువృద్ద | రాజులు నుండి భూరాజ్యవిభవ 
మెల్ల విభాగించి యిచ్చినం, దమతమ । వృత్తుల నుండక, వీ(గి పాండు 
ధృతరాష్ట్రనందనుల్‌ ధృతి చెడి, వా రేమి | కారణంబున. బ్రజాక్షయము గాంగ 
భారతయుద్ధ మపారపరాక్రముల్‌ । చేసిరి? మీపంపు సేయ రైరి? 


ఆ. యెజింగి యెజింగి వారి నేల వారింపర; । యిట్టి గోత్రకలహ మేల పుట్టె? 
దీని కలతెటింగు దెలియంగ నానతి | యిండు నాకు సన్మునీంద్రవంద్య! 5 


ప్రతిపదార్థం: సత్‌, ముని+ఇం(ద్ర, వంద్య= ఉత్తము లైన మునిశ్రేష్టులచేత నమస్కరించదగిన వ్యాసమహర్షీ!; మీరును= 
(వ్యాసుడున్నూ) భీష్మ+ఆది, కురువృద్ద, రాజులున్‌= భీష్ముడు మొద లైన కురువంశ్యులైనపెద్దలున్నూ, రాజులున్నూ; ఉండి= 
దగ్గరే ఉండి; ప్రీతితోన్‌= ప్రేమతో; భూ, రాజ్య, విభవము+ఎల్లన్‌= భూమియొక్క రాజ్యసంపద నంతా; విభాగించి= విభజించి; 
ఇచ్చినన్‌= ఇచ్చినప్పటికీ; తమ, తమ; వృత్తులన్‌= నడవడులలో, జీవనవిధానాలలో; ఉండక; వీ(గి= చలించి; 
పాండుధృతరాస్టనందనుల్‌= పాండురాజపుత్రులున్నూ, ధృతరాష్టుడిపుత్రులున్నూ; ధృతి, చెడి=ధైర్యం నశించి; వారు; ఏమి 
కారణంబునన్‌; (ప్రజా, క్షయము కా(గన్‌= (ప్రజలకు వినాశం కలిగేటట్లుగా; భారత, యుద్దము; అపార, పరా(క్రముల్‌= 
అంతులేనిశౌర్యం కలవారు; చేసిరి; మీ పంపు= మీ ఆజ్ఞను; చేయరు+ఐరి= చేయనివా రైనారు; ఎజింగి ఎజింగి; వారిన్‌; ఏల= 
ఎందుకు; వారింపరు= నివారించరు?; ఇట్టి; గోత్ర, కలహము= వంశమందలియుద్దం; ఏల; పుట్టెన్‌= ఎందుకు కలిగింది; దీని; 
కల, తెణంగు= యథార్థస్థితి; తెలియంగన్‌= తెలిసేటట్లుగా, నాకున్‌; ఆనతి+ఇండు= ఆజ్ఞాపించండి. (తెలుపండి). 


తాత్పర్యం: ఉత్తములైన మునులచేత నమస్కరించదగిన ఓ వ్యాసభగవానుడా! మీరున్నూ, భీష్మాదికురువృద్దులున్నూ, 
రాజులున్నూ దగ్గర ఉండి రాజ్యసంపదనంతటినీ విభాగించి ఇవ్వగా, అంతులేనిపరాక్రమం కల కౌరవపాండవులు 
తమతమవృత్తులలో ఉండకుండా చలించి ప్రజానాశ మయ్యేటట్టుగా భారతయుద్ధాన్ని చేసేందుకు ఎందుకు పాల్పడ్డారు? 
మీఆనతిని వారు ఎందుకు పాటించకున్నారు? తెలిసికూడా మీరు ఇటువంటియుద్దాన్ని ఎందుకు నివారింపలేకపోయారు? 
ఈ గోత్రకలహ మెందుకు పుట్టింది? దీని యథార్థస్థితిని నాకు తెలియజెప్పండి. 


విశేషం: ఎటింగ౧ి+ఎటింగి= ఆ(మ్రేడితము పరమైనను క్యార్ణకమగుటచేత సంధి కాలేదు. శ్రోత అయిన జనమేజయుడు 
పాండవకౌరవులు భారతయుద్దం ఎందుకు చేశారు? అని ప్రశ్నించాడు. ఆ యుద్దం జరగకుండా ఉండటానికి అనువైన 
హేతువులను గురించి, అవి విఫల మైన పద్దతులను గురించి తెలిసికొన తలచాడు. వ్యాసభీష్మాదులు ఉండి రాజ్యవిభాగంచేసి 
ఎవరి బ్రదుకులు వారివిగా జీవించటానికి అవకాశం కలిగించినా యుద్దం ఎందుకు వచ్చిందని మొదటిఅనుమానం. వ్యాసభీష్మాదుల 
మాటలు వారు వినకపోవటానికి కారణమేమిటి? వారు వినకపోయినప్పుడు వీరు ఉదాసీనత ్రకటించటంలో కల కారణమేమిటి? 
అని (ప్రశ్నించి, ఇన్ని రకాలుగా యుద్దం జరుగకుండా ఉండటానికి వీలున్నా అది (ప్రవర్తిల్లటానికి మూలమైన బలమైన 
హేతువేది? అని అడిగాడు చివరకు. ఒక్కొక్కప్రశ్నకు సమాధానం చెపితే కథలోని లోతులు క్రమంగా తెలుస్తాయి. అన్నింటిలో 
చివరిప్రశ్చబలమైనది, లోతైనది, ఉత్కంఠను కలిగించేది, అన్నింటికి బీజం వంటిది. కాబట్టి కురుపాండవులమధ్య జరిగిన 
కురుక్షేత్రయుద్దానికి కల ఆ మూలహేతువును మొదట వివరించటంద్వారా నన్నయ కథాతాత్సర్యాన్ని ప్రసన్నం చేస్తున్నాడు. 


వ. అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదన కథాశ్రవణకుతూహలపరుం డయి యడిగిన జనమేజయునకుం 


గరుణించి, కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి 'శ్రీ మహాభారతకథాఖ్యానంబాద్యంతంబితనికి 
సవిస్తరంబుగా( జిప్పు మని పంచిచనిన. 6 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని, ఇట్టు; పాండవ= పాండవులయొక్కయు; ధార్తరాష్ట్ర= ధృతరా(్ట్రునికుమారులయొక్కయు; విభేదన= 
వేరుపాటుకు సంబంధించిన; కథాశ్రవణ= కథను వినుటయందు; కుతూహలపరుండు+ఐ= కుతుకమందు ఉత్సాహం 
కలవాడై; అడిగిన; జనమేజయునకున్‌= జనమేజయుడిని (ద్వితీయకు షష్ట); కరుణించి= కనికరించి; కృష్ణద్వై పాయనుండు= 
వేదవ్యాసుడు; వైశంపాయన, మునిన్‌; చూచి; శ్రీ, మహత్‌, భారత, కథా+ఆఖ్యానంబు= శోభాయుక్తమైన మహాభారతకథతోకూడిన 
ఇతిహాసాన్ని; ఆది+అంతంబు= మొదటినుండి చివరివరకు; ఇతనికిన్‌= ఈ జనమేజయుడికి; సవిస్తరంబుగాన్‌= విసృతితోకూడి 
ఉండేటట్టు; చెప్పుము; అని; పంచి= ఆజ్ఞాపించి; చనినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: అని ఈవిధంగా కారవపాండవులకలహవృత్తాంతాన్ని వినటానికి కుతూహలు డై ఉన్న జనమేజయుడిని 
కరుణించి, వేదవ్యాసుడు వైశంపాయనుని చూచి “శ్రీమహాభారతకథతో కూడిన ఇతిహాసాన్ని ఆద్యంతం సవిస్తరంగా 
ఇతడికి చెప్పు మని ఆజ్ఞాపించి వెళ్ళగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: జనమేజయు డడిగిన ప్రశ్నలో భారతయుద్దానికి వ్యాసుడి బాధ్యత ఎంత అనే అంశం అంతర్ల్గర్భితంగా ఉన్నది. 
అందువలన భారతకథను తానే చెప్పి తనను తాను సమర్జించుకొన్నట్టు కాకుండా, తన శిష్యుడైన వైశంపాయనుడిని 
మహాభారతకథను విస్తరించి చెప్పు మన్నాడు. విస్తరించట మంటే (శ్రోత అడిగే ప్రశ్నలకూ, వెలిబుచ్చే అనుమానాలకూ తగిన 
వివరాలతో కథను పెంచి చెప్పటమన్నమాట. తాను రచించిన భారతాన్ని మానవలోకంలో (ప్రచారం చేయటానికి వ్యాసుడు 
వైశంపాయనుడిని నియోగించాడు (చూడు: ఆది. 1.67). 


భారత మహిమము 


క జనమేజయుండు విద్వ । జ్ఞనపరివృతు( డై సమస్తజనపాలసభా 
జనయోగ్యుని వైశంపా । యనముని( బూజించె వినతు. డై వినువేడ్కన్‌. 7 


ప్రతిపదార్థం: (భారతాన్ని) విను వేడ్కన్‌= వినే వేడుకతో, జనమేజయుండు; విద్వత్‌+జన, పరివృతు(డు+ఐ= విద్వ్యాంసు లైన 
జనులతో కూడినవాడై; సమస్త, జనపాలసభాజన, యోగ్యునిన్‌= సమస్తరాజులసభలలో ఉండే జనాలలోయోగ్యుడైనవాడిని 
(ఉండేందుకుతగినవాడిని) వైశంపాయనమునిన్‌= వైశంపాయను డనే పేరుకలిగిన మునిని; వినతుండు+ఐ= విధేయు డై; 
పూబించెన్‌= అర్చించాడు. 


తాత్పర్యం: జనమేజయుడు శ్రీ మహాభారతాన్ని వినే వేడుకతో విద్వజ్ఞనాలతో కూడి, సకలరాజసభాసదులలో 
ఉత్తము డైన వైశంపాయనమునిని విధేయుడై పూజించాడు. 


వ. ఆవైశంపాయనుండును నఖిలభువనవంద్యుం డయిన కృష్ణద్వైిపాయనమునీంద్రునకు నమస్కారంబు సేసి, 
విద్వజ్ఞనంబుల యనుగ్రహంబు వడసి. 8 


ప్రతిపదార్థం: ఆ వైశంపాయనుండును= వ్యాస మహర్షిశిష్యుడైన ఆ వైశంపాయనుడు; అఖిల, భువనవంద్యుండు= 
సమస్తలోకాలచేత నమస్కరించదగినవాడు; అయిన; కృష్ణద్వైపాయనముని+ఇం|ద్రునకున్‌; నమస్కారంబు; చేసి; విద్వత్‌+ 
జనంబుల= విద్వాంసు లైన జనాలయొక్క; అను[గ్రహంబు= దయ; పడసి=పొంది. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 223 


తాత్పర్యం: ఆ వైశంపాయనుడు వేదవ్యాసుడికి నమస్కరించి, అక్కడి విద్వాంసుల అనుగ్రహాన్ని పొంది. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


సీ. కమనీయధర్షార్థామమోక్షములకు । నత్యంతసాధనం బయినదాని, 
వేడ్కతో( దవిలి తన్‌ వినుచున్నవారల । కభిమతశుభకరం బయినదాని, 
రాజుల కఖిలభూరాజ్యాభివృద్ధిని । త్యాభ్యుదయప్రదం బయినదాని, 


వాజ్మనఃకాయప్రవర్తితానేకజ । న్మాఘనిబర్ధణం బయినదాని, 


ఆ. సత్యవాక్రబంధశతసహస్రశ్తోక । సంఖ్య మయినదాని, సర్వలోక 
పూజ్య మయినదాని, బుధనుతవ్యాసమ । హామునిప్రణీత మయినదాని. 9 


ప్రతిపదార్థం: కమనీయ, ధర్మ+అర్థ, కామ మోక్షములకున్‌= ఇంపైన (కోరదగిన) ధర్మం, అర్థం,కామం, మోక్షం అనే 
చతుర్విధపురుషార్థాలకున్‌; అత్యంతసాధనంబు= అధిక మైన సాధనం; అయినదానిన్‌= అయినట్టిదానిని; వేడ్కతోన్‌= 
కుతూహలంతో; తవిలి= ఆసక్తి కలిగి, తన్‌=తన్ను వినుచున్నవారలకున్‌; అభిమత; శుభకరంబు= ఇష్టము లైన శుభాలను 
కలిగించేది; అయినదానిన్‌ రాజులకున్‌; అఖిల, భూ, రాజ్య+అభివృద్ది, నిత్య+అభ్యుదయ(ప్రదంబు= సమస్తభూమియొక్క 
రాజ్యాభివృద్దిని, ఎల్లవేళల శుభోదయాన్ని ఇచ్చేది అయినదానిన్‌ వాక్‌+మనస్‌+కాయ+(ప్రవర్తిత+అనేక, జన్మ+అఘ, నిబర్హణంబు= 
వాక్కుచేత, మనస్సుచేత, శరీరంచేత చేయబడిన అనేకజన్మాలలోని పాపాలను, హతమార్చేది అయినదానిని; సత్యవాక్‌+ప్రబంధ, 
శత, సహ(స్రశ్టోకసంఖ్యము= సత్య మైన వాక్కులకూర్పు కల నూరువేలశ్టోకాలసంఖ్య గలది అయినదానిని; సర్వలోకపూజ్యమున్‌= 
సమస్తలోకాలలో పూజించతగినది అయినదానిన్‌; బుధనుత వ్యాసమహత్‌మునిప్రణీతము= విద్వాంసులచేత పొగడబడిన 
వ్యాసమహామునిచేత రచింపబడినది _అయినదానిన్‌= అయినట్టి దానిని 


తాత్సర్యం: మనోహరా లైన (కోరదగిన) ధర్మం, అర్థం, కామం, మోక్షం, అనే నాలుగువిధా లైన పురుషార్థాలకు 
మిక్కిలిసాధనమైనదియున్నూ, కుతూహలంతో ఆసక్తిగా వింటున్న(శ్రోతలకు ఇష్టమైన శుభాలను చేసేదిన్నీ, రాజులకు 
సమస్తభూమియొక్క రాజ్యమందలివృద్దిని, సంతతశుభాభివృద్దిని ఇచ్చేదిన్నీ, వాక్కు, మనస్సు, దేహం అనేత్రికరణాలతో 
చేయబడిన పెక్కుజన్మాలలోనిపాపాలను పోగొట్టేదిన్నీ, సత్యమైన వాక్కులకూర్పుకల వందవేలసంఖ్య కలదియూ, 
సమస్తజనులచేత పూజింపదగిందిన్నీ, పండితులచేత పొగడబడిన వ్యాసమహామునిచేత రచింపబడినదిన్నీ, అయినదానిని. 


విశేషం: 'కృష్ణద్వైపాయన మునివృషభాభిహిత మహాభారతబద్దనిరూపితార్థ' మేర్చడేటట్లు (ప్రవచింపబోతున్న వైశంపాయనుడు 

ఠా థ ౧ న 
వ్యాసమహాభారత(ప్రశస్తిచేయటం సముచితం. ఈపద్యంలో మహాభారత కావ్యప్రయోజనాలను పేర్కొనటం జరిగింది. 
పురుషార్థసాధనం అర్హప్రయోజనాన్ని, వినేవారికి శుభాలు కలిగించటం వ్యవహారవేతత్వాన్నీ, అభ్యుదయాలు కలిగించి పాపాలను 
తొలగించటం శివేతరక్షయాన్ని, సర్వలోకపూజ్యత్వం యశస్సునూ సూచిస్తున్నాయి. నూరువేల శ్లోకాల భారతం మహత్‌భారతం 
అని పిలవటానికి యోగ్యమైన దని తాత్పర్యం. మహాకావ్యం సద్యఃపరనిర్వృతిని కలిగిస్తుం దని భావం. ఒకవస్తువునందుకానీ, 
వ్యక్తియందుకానీ పెక్కుగుణాలను వర్లించే టప్పుడు దాని దాని అనిచెప్పటం నన్నయపద్యాలలో పలుచోట్ల కనిపిస్తుంది. 
బం ౮ నః 
వాక్‌+మనః= వాజ్మనః-అనునాసిక సంధి. 


చ.  వినుతపరాక్రముల్‌, ధృతివివేకులు, సత్యసమన్వితుల్‌, యశో 
ధనులు, కృతబ్ఞు, లుత్తములు, ధర్మపరుల్‌, శరణాగతానుకం 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


పను లనయగా? బ్రసిద్దు లగు భారతవీరుల సద్దుణానుకీ 
ర్రనముల నొప్పుదాని, విదితం బగుదాని సభాంతరంబులన్‌. 10 


ప్రతిపదార్థం: వినుత, పరా(క్రముల్‌= పొగడబడినపరా(క్రమం కలవారు; ధృతి, వివేకులు= ధైర్యం, తెలివి కలవారు; 
సత్యసమన్వితుల్‌= సత్యంతో కూడినవారు; యశస్‌+ధనుల్‌= కీర్తియే ధనంగా కలవారు; కృతజ్ఞాలు= చేసినమేలు మరువనివారు; 
ధర్మపరుల్‌= ధర్మమం దాసక్తులు; శరణ+ఆగత+అనుకంపనులు= శరణుచొచ్చినవారియందు దయకలవారు; అనంాన్‌; 
ప్రసిద్దులు+అగు= ప్రఖ్యాతు లైన; భారత, వీరుల= వీరు లైన భరతవంశస్థులయొక్క; సత్‌+గుణ+అనుకీర్తనములన్‌= 
మంచిగుణాలస్తుతులతో; ఒప్పు; దానిన్‌; సభా+అంతరంబులన్‌= సభలలోపల; విదితంబు+ అగు, దానిన్‌= తెలియబడినదానిని, 
((ప్రసిద్దమైనదానిని). 


తాత్సర్యం: మహాపరా[క్రమవంతులు, ధైర్యవివేకాలు కలవారు, సత్యపరులు, కీర్తిధనులు, కృతజ్ఞులు, ఉత్తములు, 
ధార్మికులు, శరణాగతులయందు దయకలవారు అని ప్రసిద్దిపొందిన భారతవీరులసద్గుణాలను కీర్తించటంతో ఒప్పి, 
సభాంతరాలలో (ప్రశస్త మైనదానిని (భారతాన్ని). 


విశేషం: ఉత్తమనాయకులవలననే కావ్యాలకు ఉత్తమ గౌరవం లభిస్తుంది. అందువలన మహాభారతానికి ఉత్తమ 
కావ్యగౌరవప్రయోజనాలు సిద్దించటానికి కారకులైన చం(ద్రవంశవీరుల గుణకీర్తనం ఈపద్యంలో నన్నయ నిర్వహించాడు. 
భారతవీరులు- అంటే భరతవంశంలో పుట్టిన వీరులనీ, భారతకావ్యంలోని వీరులనీ, పాండవులనీ అర్థాలు చెప్పవచ్చును. 
ఉత్తమనాయకవిశిష్టమైన భారతాన్ని వినటంవలన కలిగే లాభాలను రాబోయే పద్యంలో నన్నయ వివరిస్తున్నాడు. 


శా. ఆయుష్యం, బితిహాసవస్తుసముదాయం, బైహెికాముష్మెక 
శ్రేయః ప్రాప్తినిమిత్త, ముత్తమసభాసేవ్యంబు, లోకాగమ 
న్యాయైకాంతగ్భహంబునా( బరంగి, నానావేదవేదాంతవి 
ద్యాయుక్తం బగుదానిం జెప్పం దొడంగెం దద్ధారతాఖ్యానమున్‌. 11 


ప్రతిపదార్థం: ఆయుష్యంబు= ఆయుస్సు నిచ్చేది; ఇతిహాస, వస్తుసముదాయంబు= పూర్వకథలందలి ఇతివృత్తాలసమూహం 
కలది; ఐహిక+ఆముష్మిక, (శ్రేయస్‌ ప్రాప్తినిమిత్తము= ఇహలోకసంబంధ మైన పరలోకసంబంధ మైన శుభాలు పొందటానికి 
కారణం; ఉత్తమ, సభా, సేవ్యంబు= శ్రేష్టము లైన సభలచేత (యందు) సేవింపదగినది; లోక+ఆగమ, న్యాయ+ఏకాంత, 
గృహంబు= లోకానికి, శా(స్రానికి సంబంధించిన ఆచారాలకు అనన్య మైన నిలయం; నాన్‌= అన్నట్టుగా; పరంగి= (ప్రసిద్దికాంచి; 

స్‌ ౧ ఠా 
నానా, వేదవేదాంత, విద్యాయుక్తంబు+అగుదానిన్‌= అనేకా లైన వేదాలలోని, ఉపనిషత్తులలోని జ్ఞానంతో కూడినదైన; తద్‌= 
ఆ; భారత+ఆఖ్యానమున్‌= భారతకథను; చెప్పన్‌, తొడగాన్‌= చెప్పటానికి ఆరంభించాడు. 


తాత్సర్యం: ఆయుర్దాయాన్ని ఇచ్చేదీ, పూర్వకథావిషయాలసమూహం కలదీ, ఇహపరలోక[శ్రేయాలను పొందటానికి 
కారణ మైనదీ, ప్రముఖా లైన సభలందు సేవింపదగినదీ, లోకానికి, శాస్త్రానికి సంబంధించిన ఆచారాలకు అనన్య 
మైన నిలయమైనదీ అయి, (ప్రసిద్ది పొంది, అనేక వేద వేదాంతజ్ఞానాలతో కూడిన ఆ మహాభారతకథను (వైశంపాయనుడు) 
చెప్పటానికి ఆరంభించాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 225 


విశేషం: భారతం వివిధవిషయాలతో కూడిన విజ్ఞానకోశమని చెప్పదగింది. ఇహపరపుణ్యసాధనం, సమస్తాచారవిధానాలకు 
నిలయం, శాస్రేతిహాసం, కావ్యరచనంవలన కలిగే ప్రయోజనాలను తొమ్మిదవ పద్యంలో సూచించి, కావ్యశ్రవణంవలన కలిగే 
లాభాలను ఈపద్యంలో నన్నయ పేర్కొన్నాడు. 


పాండవధార్తరాష్ర్రుల భేదకారణసం గ్రహము (సం. 1-55-6) 


పాండుకుమారులు పాండుభూపతిపరో । క్షంబున హస్తిపురంబునందు 
ధృతరాష్తునొద్దం దత్సుతులతో నొక్కటం । బెరుంగుచు, భూసురవరులవలన 
వేదంబులును ధనుర్వేదాదివిద్యలు( । గబిచుచు( గడలేనియెజుకం దనరు 
చున్నం దద్విపుల గుణోన్నత్రి సైంపక | దుర్యోధనుండు దుష్మార్య మెత్తి. 


(ఈక 


ఆ. దుర్భయమున శకునికర్ణదుశ్మాసనుల్‌ । గణిప6 బాండవులకు నయ చేయ 
గడ(గ( బాండవులును గడుధార్షికులు గాన । బొరయ రరి వారిదురితవిధుల. 12 


ప్రతిపదార్థం: పాండుకుమారులు= పాండవులు; పాండు, భూపతి, పరోక్షంబునన్‌= పాండురాజు(మరణించిన) పిమ్మట; 
హస్తిపురంబునందున్‌; ధృతరా(ష్టు+ఒద్దన్‌; తద్‌+సుతులతోన్‌= ఆ ధృతరాష్ట్రుని కుమారులతో; ఒక్కటన్‌= కూడి (ఏకకాలంలో); 
పెరుంగుచున్‌= పెరుగుతూ; భూసుర, వరులవలనన్‌= (బ్రాహ్మణ(శ్రేష్ణులవలన; వేదంబులును; ధనుః+వేద+ఆది, విద్యలున్‌= 
ధనుర్వేదంమొద లైన విద్యలు; కజచుచున్‌= నేరుస్తూ; కడ, లేని, ఎజుకన్‌= అంతులేనిజ్ఞానంతో; తనరుచున్నన్‌= ప్రకాశిస్తుండగా; 
తద్‌+విపుల, గుణ+ఉన్నతిన్‌= వారి విస్తారమైన సుగుణాలగొప్పతనం; సైథక= సహించక; దుర్యోధనుండు; దుష్కార్యము= 
చెట్టను; ఎత్తి= (గ్రహించి; దుర్లయమునన్‌= అన్యాయంగా; శకుని, కర్ణ, దుళ్ళాసనుల్‌; కజపన్‌= బోధించగా; పాండవులకున్‌; 
అజ+అ= కీడే; చేయన్‌, కడరౌన్‌= చేయటానికి ప్రయత్నించాడు; పాండవులును; కడు, ధార్మికులు= మిక్కిలి ధర్మయుక్తులు; 
కానన్‌= కాబట్టి; వారి, దురితవిధులన్‌= ఆ కౌరవులపాపకృత్యాలను; పొరయరు+ఐరి= పొందకున్నారు. 


తాత్సర్యం: పాండురాజుమరణానంతరం పాండవులు హస్తినాపురంలో ధార్తరాష్టులతోపాటు పెరుగుతూ, విప్రవరుల 
(వలన) వద్ద వేదాలు, ధనుర్వేదాదివిద్యలు నేరుస్తూ, అపారజ్ఞానసంపన్నులై ఉండగా, వారిగుణసంపదకు సహించక 
దుర్యోధనుడు దుష్కార్యాలకు తలపడి, శకుని కర్ల దుశ్శాసనులు బోధించగా పాండవుల కెల్లప్పుడు కీడే చేయటానికి 
యత్నించేవాడు. పాండవులు పరమధార్శ్మికులు కావటంచేత ధార్తరాష్టుల దుష్కార్యాలవలన హాని పొందకుండిరి. 


నిశేషం: కురుక్షేత్రయుద్దానికి బీజభూతమైన కథాసన్నివేశంతో కథను ప్రారంభించటం (ప్రస్తుత కథాశిల్పం. పాండుకుమారులు 
నాయకులుగా, దుర్యోధనుడు 'ప్రతినాయకుడుగా రూపొందే భావికథలో నన్నయ కావ్యత్య్వాన్ని ధ్వనింపచేస్తున్నాడు. కొండను 
అద్దంలో చూపినట్టు భారతకథనంతా ఒక సీసపద్యంలో (ప్రతిఫలింపజేసి పాండవకౌరవ భేద కారణాన్ని నిరూపించటం నన్నయ 
కథారచనాశిల్పం. ధృతరాష్రు+ఒద్ద; షష్టీసమాసంలో ఉకారబుకారముల కచ్చుపరమైనప్పుడు ను ఆగమమౌతుంది- ధృతరా(ష్ట్రునాద్ద. 


వ. అది యెట్లనిన: నొక్కనాండు జలక్రీడాపరిశ్రమవిచేప్టితుం డయి ప్రమాణకోటిస్టలంబున నిద్రితుం డైన భీమసేను 
నతిఘనలతాపాశబద్దుం జేసి గంగమడువునం ద్రోచిన, నాతం డనంతసత్తుుండు గావున దద్దంధంబు 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


లెల్లం దెగ నీల్లి మీందికి నెగసె; మటియొక్కనా( దతివ్యాయామఖేదంబున సుప్తుం డైన వానిసర్వాంగంబుల 
యందు గృష్టసర్పంబులం బట్టి కజిపించిన, నాతండు వజ్రమయదేహుండు గావున. దద్విషదంష్ట్రలు నాం 
టవయ్యె; మజియు నొక్కనాండు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన, నతండు దివ్యపురుషుండు 
గావున దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె; మటియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి. 13 


ప్రతిపదార్థం: అది= వారు పాపకృత్యాలు చేయటం; ఎట్టు+అనినన్‌; ఒక్కనాండు; జల|్రీడాపరిశ్రమ, విచేష్టితుండు+అయి= 
జలక్రీడలో మిక్కిలి అలసటచేత చేష్ట లుడిగినవా డై; ప్రమాణకోటిస్టలంబునన్‌= ప్రమాణకోటి అనే ప్రదేశంలో; నిద్రితుండు+ఐనన్‌= 
నిద్రపోయినవాడు కాగా; భీమసేనున్‌; అతి, ఘన, లతా, పాశబద్దున్‌= మిక్కిలిపెద్ద వైన తీగ లనే త్రాళ్ళతో బంధించబడినవాడిని; 
చేసి; గంగ, మడువునన్‌= గంగానదిమడుగు((హ్రదం)లో; త్రోచినన్‌; ఆతండు= ఆ భీముడు; అనంత+సత్తుండు= అంతులేని 
బలంకలవాడు; కావునన్‌; తద్‌+బంధంబులు+ఎల్లన్‌= ఆ కట్టుత్రాళ్ళన్నియున్నూ; తెగన్‌= తెగిపోయేటట్టుగా; నీల్లి= 
ఒడలువిణుచుకొని; మీందికిన్‌, ఎగసెన్‌= నీటిపైకిలేచాడు; మథి, ఒక్కనా(డు; అతివ్యాయామఖేదంబునన్‌= మిక్కుట మైన 
పరిశ్రమవలన కలిగినబాధతో; సుప్తుండు+ఐనన్‌= నిద్రితు డైన; వానిన్‌= భీముడిని; సర్వ+అంగంబులయందున్‌= 
అన్నిఅవయవాలందు; కృష్ణసర్పంబులన్‌= నల్లత్రాచుపాములను; పట్టి; కజపించినన్‌= కరిచేటట్టు చేయగా; ఆతండు= ఆ 
భీముడు; వ(జ్రమయ, దేహుండు= వజ్రమయమైన శరీరంకలవాడు; కావునన్‌; తద్‌= ఆ పాములయెక్క; విష దంట్ట్రలు= 
విషపుకోరలు; నాటవు+అయ్యెన్‌= దిగబడవయ్యెను; మజీయున్‌; ఒక్కనాండు= ఇంకొకరోజున; భోజన, సమయంబునన్‌= 
అన్నం తినేటప్పుడు; వానికిన్‌= ఆ భీముడికి; విషంబు+పెట్టినన్‌; అతండు; దివ్యపురుషుండు= దేవ(అలౌకిక) పురుషుడు; 
కావునన్‌; తద్‌+విషంబు= ఆ విషం; అన్నంబుతోడన్‌+అ= అన్నంతోపాటుగానే; జీర్లంబు+అయ్యెన్‌= అరిగిపోయింది; మటియున్‌; 
వారలకున్‌+ఎల్లన్‌= ఆ పాండవులకందరికిన్నీ; అపాయంబు= కీడు; చేయన్‌; సమకట్టి= పూనుకొని. 


తాత్సర్యం: పాండవులు పరమధార్మికులు కాబట్టి ధార్తరాష్టులు చేస్తున్న దుశ్చర్యలచేత హాని పొందకున్నారు. 
అదెట్లా గనగా ఒకరోజు భీముడు జలక్రీడ లాడి మిక్కిలి అలసి సొమ్మసిల్లి ప్రమాణకోటి అనే ప్రదేశంలో 
నిద్రిస్తుండగా, అతడిని లతాపాశాలతో బంధించి గంగమడుగులోనికి త్రోశారు. ఆ భీముడు అనంతబలుడు 
కాబట్టి మేలుకొని, ఆ బంధాలు తెగేటట్టుగా ఒడలు విణుచుకొని బయటికి వచ్చాడు. మటొకరోజు భీముడు 
మిక్కిలి పరిశ్రమించి గాఢనిద్రలో ఉన్నపుడు నల్లత్రాచుపాములచేత కజపించారు. అతడు వజ్రకాయుడుకాబట్టి ఆ 
సర్సాలవిషదం[ష్టలు అతనిశరీరంలో దిగబడలేదు. మరి ఇంకొకరోజు భీముడికి భోజనం చేసేటప్పుడు అన్నంలో 
విషం కలిపి పెట్టించారు. ఆ భీముడు దివ్యపురుషుడు కాబట్టి అన్నంతోపాటే విషంకూడా జీర్షమైపోయింది. అంతటితో 
ఆగక ఆ ధార్తరాష్టులు పాండవుల కందరికీ కీడు చేసేందుకు పూనుకొని. 


విశేషం: దుర్యోధనుడు పాండవులకు హాని చేసేవా డనటానికి ఉదాహరణంగా ఈ విషయాలను సౌతి చెప్పాడు. మొదట 
భీముడికి చేసిన కీడులను మూడింటిని పేర్కొన్నాడు. అతడు పాండవులకు వజ్రకవచం వంటివాడు. నీరుతో, విషంతో 
అతడిని చంపటానికి దుర్యోధనుడు ప్రయత్నించి విఫలు డయ్యాడు. దానివలన భీముడు అనంతబలుడనీ, వ(జ్రకాయుడనీ, 
దివ్యుడనీ తేలింది. ఆపైన పాండవులనందరినీ సామూహికంగా చంపటానికి యత్నించాడు- అగ్నితో. లాక్షాగృహదహనం ఆ 
'ప్రయోజనంకొరకు రూపొందించిందే. (తరువాతి పద్యంలో ఆ అంశం వర్షింపబడుతున్నది.) 


సీ, వదలక కురుపతి వారణావతమున । లక్కయిల్‌ గావించి, యక్కజముగ 
నందటి( జొన్పి, యం దనలంబు దరికొల్వ్పం । బనిచినం బాండునందను లెటింగి 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 227 


విదురోపదిష్టభూవివరంబునం దప । క్రాంతు లై బ్రదికి నిశ్చింతు లయిరి; 
ధర్మువు నుచితంబు( దప్పనివారల, | సదమలాచారుల నుదిత సత్య 


ఆ. రతుల నఖిలలోకహితమహారంభుల, । భూరిగుణుల, నిర్ణితారివర్లు 
లై వెలుంగువారి దైవంబ రక్షించు । దురితవిధుల నెపుడు. బొరయకుండ. 14 


ప్రతిపదార్థం: వదలక (తనదుష్కార్యాలను) విడువక; కురుపతి= దుర్యోధనుడు; వారణావతమునన్‌= వారణావత మనే పేరు 
కల నగరంలో; లక్క, ఇల్‌= లక్కఇల్టు; కావించి= నిర్మించి; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; అందజన్‌+చొన్సి= అందరినీ 
ప్రవేశపెట్టి; అందున్‌= ఆ ఇంటిలో; అనలంబు= నిప్పు; దరికొల్పన్‌= మండింపగా; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; పాండు+ 
నందనులు+ఎటీంగి= పాండవులు తెలిసికొని; విదుర+ఉపదిష్ట, భూ, వివరంబునందున్‌= విదురుడిచేత చెప్పబడిన 
భూమిరం(ధ్రమందు; అప(క్రాంతులు+ఐ= తొలగిపోయినవా రై; (బ్రదికి; నిశ్చింతులు+అయిరి= చింత లేనివా రైనారు; 
ధర్మువున్‌= ధర్మాన్ని; ఉచితంబున్‌= యోగ్యతను, తగినవిధానాన్ని; తప్పనివారలన్‌= విడువనివారిని; సత్‌+అమల+ఆచారులన్‌= 
నిర్మల మైన నడవడి కలవారిని; ఉదిత, సత్య, రతులన్‌= (శాస్త్రమందు) చెప్పబడిన సత్యమందు ఆసక్తికలవారిని; అఖిల, 
లోక, హిత, మహత్‌+ఆరంభులన్‌= సమస్తలోకాలమేలుకొరకై గొప్పపూనిక కలవారిని; భూరిగుణులన్‌= గొప్పగుణవంతులను; 
నిర్దిత+అరి, వర్లులు+ఐ= జయించబడినశ్నత్రుసమూహం కలవారై; వెలుంగువారిన్‌= (ప్రకాశించేవారిని; దైవంబు+అ= దైవమే; 
దురిత, విధులన్‌= పాపపుపనులను; ఎపుడున్‌; పొరయకుండన్‌= పొందకుండ; రక్షించున్‌= రక్షించును. 


తాత్సర్యం: తన దురుద్దేశం విడవక, దుర్యోధనుడు వారణావతంలో లక్క ఇల్లొకటి నిర్మించి, అందులో పాండవులు 
ప్రవేశించేటట్టుచేసి దానికి నిప్పంటించు మని ఆజ్ఞాపించాడు. అది (గ్రహించి పాండవులు విదురు డెటిగించిన 
భూరం(ధంనుండి బయటపడి (బ్రతికి చింతలేనివా రైనారు. ధర్మాన్ని, యోగ్యతను తప్పని సజ్జనులను, 
బుజుమార్గవర్తనులను, సత్యసంధులను, సకలజనహితకారులను, గుణసంపన్నులను, శత్రువులసమూహాన్ని జయించి 
ప్రకాశించేవారిని, పాపకార్యాలనుండి దైవమే ఎప్పుడూ రక్షిస్తుంటాడు. 


విశేషం: ఈ పద్య ఉత్తరార్హం నన్నయసూక్తినిధిత్వానికి తార్కాణం. 


వ. _ ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుంబాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయు 
లై జననీసహితంబుగా వనంబులకుం జనిన, నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి, వాని చెలియలి 
హిడింబను వివాహం బై, యేకచక్రపురంబున కేగి, యందు బకాసురుం జంపి విప్రులం గాచె; మలి. 
యందటు విప్రవేషంబున ద్రుపదుపురంబునకుం జని, యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం 
బర్జునుం డశ్రమంబున నురుల నేసి, సకలరాజలోకంబు నొడిచి, ద్రోవదింజేకొనిన, దాని నేవురు 
గురువచనంబున వివాహం బై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెలింగి ధృతరాష్తుండు వారి 
రావించి, వారల కర్ధరాజ్యంబిచ్చి, యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన, నందు బాండవులు రాజ్యంబు 


సేయుచున్నంత. 15 


ప్రతిపదార్థం: దుర్యోధను, చేయు, అపాయంబువలనన్‌= దుర్యోధనుడు చేసేకీడులనుండి; పాయుచున్‌= తొలగుతూ; 


పాండవులు; లాక్షాగృహ, దాహంబువలనన్‌= లక్కయిల్లు కాలటంనుండి; అక్షయులు+ఐ= నశించనివా రై; జననీ, సహితంబుగాన్‌= 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


తల్లి యైన కుంతితోకూడ; వనంబులకున్‌= అడవులకు; చనినన్‌= వెళ్ళగా; అందున్‌= వనంలో; భీమసేనుండు; 
హిడింబ+అసురున్‌= హిడింబు డనే రాక్షసుడిని; చంపి; వాని, చెలియలిన్‌; హిడింబను; వివాహంబు+ఐ= పెల్లిచేసికొని; 
ఏకచక్రపురంబునకున్‌; ఏంగ= వెళ్ళి; అందున్‌= ఏకచక్రపురంలో; బక+అసురున్‌= బకు డనే రాక్షసుడిని; చంపి; విప్రులన్‌= 
బ్రాహ్మణులను, కాచెన్‌= కాపాడెను; మణీ; అందరున్‌= తరువాత పాండవులందరు; విప్ర, వేషంబునన్‌= (బ్రాహ్మణులవేషంతో; 
దువదవురంబునకున్‌= (ద్రుపదరాజుపట్టణానికి; చని; అందున్‌= ఆ పట్టణంలో; (ద్రౌపదీస్య్వయంవరంబునన్‌= 
ద్రౌపదీస్వయంవరమహోత్సవంలో (తనంత తాను మగని వరించి చేసికొనువివాహంలో); మత్స్యయం(త్రంబు= చేప 
ఆకారంకలయం(త్రాన్ని; అర్జునుండు; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా; ఉరలన్‌+ఏసి= రాలునట్టుగా బాణంతో కొట్టి; సకల, 
రాజలోకంబున్‌= సమస్తరాజసమూహాన్ని; ఒడిచి= ఓడించి; (ద్రోవదిన్‌= (ద్రౌపదిని; చేకొనినన్‌= చెట్టపట్టగా; దానిన్‌= ఆ(ద్రౌపదిని; 
ఏవురున్‌= అయిదుగురును; గురువచనంబునన్‌= పెద్దలమాట(ప్రకారం; వివాహంబు+ఐ= పెళ్ళాడి; (ద్రుపదు, పురంబునన్‌; 
ఒక్క, సంవత్సరంబు; ఉన్నన్‌= ఉండగా; ఎటీంగి= తెలిసికొని; ధృతరాష్టుండు; వారిన్‌= ఆ పాండవులను; రావించి= రప్పించి; 
వారలకున్‌= ఆ పాండవులకు; అర్హరాజ్యంబు= సగంరాజ్యం; ఇచ్చి; ఇంద్రప్రస్థపురంబునన్‌; ఉండన్‌, పనిచినన్‌= ఉండేందుకు 
ఆజ్ఞాపించగా; అందున్‌= ఆ ఇంద్రప్రస్థంలో; పాండవులు; రాజ్యంబు, చేయుచున్‌, ఉన్న+అంతన్‌= రాజ్యం చేస్తుండగా. 


తాత్పర్యం: ఈ విధంగా దుర్యోధనుడు చేస్తున్న కీడులనుంచి తొలగుతూ, పాండవులు లక్కయిల్లుకాలటంవలన 
ఎటువంటి హాని లేనివా రై తల్లితోకూడ అడవులకు వెళ్లారు. ఆ అడవులలో భీముడు హిడింబు డనే రాక్షసుడిని 
చంపి, అతనిచెల్లెలైన హిడింబను పెళ్ళాడి, ఏకచక్రపురానికి వెళ్ళి, అక్కడ బకు డనే రాక్షసుడిని చంపి బ్రాహ్మణులను 
రక్షించాడు. తరువాత పాండవు లందరూ (బాహ్మణవేషాలు ధరించి ద్రుపదుడిపట్టణానికి వెళ్ళారు. అక్కడ (ద్రౌపది 
స్వయంవరవివాహోత్సవంలో చేపరూపంలో అమర్చిన యంత్రాన్ని అర్జునుడు (శ్రమలేకుండా బాణంతో పడగొట్టి, 
రాజులందరినీ ఓడించి, ద్రౌపదిని గ్రహించాడు. తరువాత కుంతి, వ్యాసుడు మొదలైన పెద్దలమాటలను అనుసరించి 
పాండవు లైదుగురు ద్రౌపదిని పెళ్ళాడి ఒక్కఏడు ద్రుపదునిపట్టణంలోనే ఉన్నారు. ఆ విషయం తెలిసికొని ధృతరాష్ట్రుడు 
వారిని రప్పించి సగంరాజ్యం ఇచ్చి, ఇంద్రప్రస్థ మనే పట్టణంలో ఉండం డని ఆజ్ఞాపించాడు. దానిలో పాండవులు 
రాజ్యంచేస్తూ ఉండగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: వచ్చు ధాతువు (ప్రేరణార్థకరూపం రావించు, లాక్షాగృహదాహ మైన తరువాత పాండవు లెక్కడున్నారో దుర్యోధనాదులకు 
తెలియదు. (ద్రౌపదీవివాహం వలననే వాళ్ళ ఉనికి తెలియవచ్చింది. 


క ద్వారవతి కేంగి, యర్జును(। డారంగ సుభద్ర( బెండ్లి యై వచ్చి, మహా 


వీరు నభిమన్యు( గులవి । స్తారకు సత్నుత్తు నతిముదంబున( బడసెన్‌. 16 


ప్రతిపదార్థం: ద్వారవతికిన్‌+ఏ(గ= ద్యారకానగరానికి వెల్లి; అర్జునుడు; ఆరంగన్‌= మనస్ఫూర్తిగా; సుభద్రన్‌= సుభద్రను, 
(బలరామకృష్ణుల సోదరిని) పెండ్లి యై; వచ్చి; మహత్‌+వీరున్‌= గొప్పవీరుడిని; కుల, విస్తారకున్‌= వంశాన్ని విస్తరింపజేసేవాడిని; 
సత్‌+పుత్రున్‌= యోగ్యు డైన కుమారుడిని; అభిమన్యున్‌= అభిమన్యు డనేపేరు కలిగినవాడిని; అతి, ముదంబునన్‌= మిక్కిలి 
సంతోషంతో; పడసెన్‌= పొందాడు. 


తాత్సర్యం: అర్జునుడు ద్వారకానగరానికి వెళ్ళి, అక్కడ సుభద్రను మనసార పెళ్ళాడి వచ్చి, వీరుడు వంశవర్రనుడు 
అయిన అభిమన్యు డనేపేరు కల సత్పుత్రుడిని పొందాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 229 


వ. మణియు నగ్మిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణ 
తూణీరంబులుం బడసి, సురగణంబులతో సురపతి నోర్షి, ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె; మణి 
మయువలన సభాప్రాప్తుం డై, భీమునిచేత జరాసంధుం జంపించి, దిగ్విజయంబు సేసి సార్వభౌముం డై 
ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబు( గావించె; నివి మొదలుగా గల పాండవులగుణసంపదలు చూచి 
సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి, 
పండ్రెండేండులు వనవాసంబును, నొక్కయే(డు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబు సేసి భూమి 
వెలువరించినం, జని పాండవులు వనవాసంబున నున్నంత. 17 


ప్రతిపదార్థం: మజియున్‌= అదిగాక; అగ్ని, దేవుచేతన్‌; దివ్య, రథంబును= దేవతాసంబంధ మైన రథాన్ని; దివ్య+అశ్వంబులును= 
దివ్యము లైన గుజ్ఞాలను; గాండీవ, దేవదత్తంబులును= గాండీవ మనే పేరు గల ధనుస్సును, దేవదత్త మనే పేరు గల 
శంఖాన్ని; అక్షయ, బాణ, తూణీరంబులున్‌= తరగనిబాణాలు గల అమ్ములపొదులను; పడసి= పొంది; సురగణంబులతోన్‌= 
దేవతలసమూహాలతో కూడ; సుర, పతిన్‌= దేవేంద్రుడిని; ఓర్చి= జయించి; ఖాండవదహనంబునన్‌= ఖాండవ మనే పేరు గల 
వనాన్ని దహించటంచేత; అగ్నిదేవున్‌= అగ్నిహో(త్రుడిని; తనిపెన్‌= సంతృప్తిపరిచాడు; మయువలనన్‌= మయు డనే పేరు కల 
శిల్పివలన; సభా, ప్రాప్తండు+ఐ= సభాభవనాన్ని పొందినవాడై; భీముచేతన్‌= భీమసేనుడిచేత; జరాసంధున్‌= జరాసంధు డనే 
వాడిని (జర అనురాక్షసిచేత కూర్చబడినవాడిని, మగధరాజును); చంపించి; దిక్‌+విజయంబుచేసి= దిక్కులను జయించి; 
సార్వభౌముండు+ఐ= చ(క్రవర్తియె; ధర్మరాజు; రాజసూయ, మహాయజ్ఞంబు= రాజసూయ మనే పేరు కలిగిన గొప్పయజ్ఞాన్ని; 
కావించెన్‌= చేశాడు; ఇవి, మొదలుగాన్‌ కల; పాండవుల; గుణ, సంపదలు= సుగుణా లనే సంపదలను; చూచి; సహింపన్‌, 
ఓపక= ఓర్వజాలక; దుర్యోధనుండు; శకుని, కైతవంబునన్‌= శకునియొక్క కపటమున; మాయాద్యూతంబునన్‌= 
(ఇంద్రజాలాదివిద్యతో కూడిన దైను మాయజూదాన; ధర్మరాజును; పరాజితున్‌, చేసి= ఓడినవాడినిగా చేసి; పం(డైండు+ఏ. 
డులు; వనవాసంబును= అడవిలో నివసించటమున్నూ; ఒక్కఏండు; జనపదంబునన్‌= (గామమందు, దేశమందు; 
అజ్ఞాతవాసంబునుగాన్‌= తెలియబడకుండా నివసించటం అవునట్టుగా; సమయంబు= (ప్రతిజ్ఞ, కట్టడి; చేసి; భూమి; 
వెలువరించినన్‌= భూమి(దేశం)నుండి; వెడలింప(గాన్‌= బయటికి పంపగా; చని; పాండవులు; వనవాసంబునన్‌= అరణ్య 
వాసమందు; ఉన్న+అంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: అదికాక అర్జునుడు అగ్నిదేవుడిచేత దేవతాసంబంధ మైన రథాన్ని, దివ్యా లైన గుజ్ఞాలను, గాండీవ 
మనే ధనుస్సును, దేవదత్త మనే శంఖాన్ని, తరగనిబాణాలతో కూడిన అమ్ములపొదులను పొంది దేవతాసమూహాలతో 
కూడ దేవేంద్రుడిని ఓడించి ఖాండవవనాన్ని దహించటంచేత అగ్నిని తృప్తి పరచాడు. తరువాత మయు డనే 
రాక్షసశిల్సివలన సభాభవనాన్ని పొంది, భీముడిచేత జరాసంధు డనే మగధరాజును చంపించి, అన్నిదిక్కులను 
జయించి చక్రవర్తి యె ధర్మరాజు రాజసూయ మనే గొప్పయజ్ఞాన్ని చేశాడు. పైన పేర్కొనబడిన ఘనకార్యాలు 
మొదలైన పాండవులసుగుణాలను, సంపదను చూచి ఓర్వజాలక దుర్యోధనుడు శకునికపటంచేత మాయజూదంలో 
ధర్మరాజును ఓడించి పన్నెండేళ్ళు అడవిలో నివసించటమున్నూ, ఒక్కఏడు (గ్రామంలో (పట్టణంలో, జను లుండే 
ప్రదేశంలో) తెలియబడకుండా నివసించేటట్టుగాను నియమం చేసి, దేశంనుండి వెళ్ళగొట్టగా వెళ్ళి, పాండవులు 
అడవిలో నివసిస్తుండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: మయుడు రాక్షసశిల్సి. (త్రిపురాసురులకు మూడుపురాలను నిర్మించి యిచ్చినవా డితడే. రాజసూయము= చక్రవర్తి 
అయినవాడిచేత చేయబడే గొప్ప యజ్ఞం. సామంతులందరూ పిలువబడి ఈయజ్ఞానికి వస్తారు. ఇది చేసేవాడి నిర్వివాద మైన 
స(మ్రాట్పదవిని సూచిస్తుంది. “రాజావై రాజసూయే నేష్ట్యా భవతి”. శతపథబ్రాహ్మణం. పశుపతికి (శివుడికి) సంబంధించినది 
పాశుపతం. భూమి అంటే రాజ్య మని అర్థం. 
చ. పరమగురూపదేశమునం బార్జుండు పార్టివవంశశేఖరుం 

డరిది తపంబునన్‌, భుజబలాతిశయంబున నీశు( బన్నగా 

భరణు బ్రసన్ను( జేసి, దయయ బాశుపతాదిక దివ్యబాణముల్‌ 

హరసురరాజదేవనివహంబులచే( బడసెం బ్రియంబునన్‌. 18 


ప్రతిపదార్థం: పరమ, గురు+ఉపదేశమునన్‌= (శ్రేష్టు డైన గురువుయొక్క (వ్యాసుని) బోధచేత (సవర్లదీర్భసంధి); పార్థివ, వంశ, 
శేఖరుండు= రాజవంశంలో శ్రేష్ట డైన; పార్గ్ణుడు= అర్జునుడు; అరిది, తపంబునన్‌= అరుదైన తపస్సుచేత; భుజ, 
బల+అతిశయంబునన్‌= బాహుబలంయొక్కగొప్పతనంచేత; పన్నగ+ఆభరణున్‌= పాములు ఆభరణాలుగా కలవాడిని; ఈశున్‌= 
శంకరుడిని; దయన్‌= దయతో; (ప్రసన్నున్‌, చేసి= అనుగ్రహం కలవాడినిగా చేసి; పాశుపత+ఆదిక, దివ్యబాణముల్‌= 
పాశుపతం మొద లైన దివ్యా లైన బాణాలను; హర= శివుడిచేతను; సురరాజ= దేవేంద్రుడిచేతను; దేవనివహంబులచేన్‌= 
దేవతలసమూహాలచేతను; (ప్రియంబునన్‌= (ప్రీతితో; పడసెన్‌= పొందాడు. 


తాత్సర్యం: అత్యుత్తము డైన గురువుయొక్క ఉపదేశంచేత రాజవంశక్రేష్ణు డైన అర్జునుడు దుష్కర మైన తపంచేతనూ, 
బాహుపరా(క్రమంచేతనూ, శివుడిని దయతో (ప్రసన్నుడిగా చేసికొని, శంకరుడిచేతనూ, ఇంద్రుడిచేతనూ, 
దేవతలసమూహంచేతనూ, పాశుపతం మొదలైన దివ్యబాణాలను పొందాడు. 


అక్కర. వనమున బదియు రెండే(డు లజ్ఞాతవాస మొక్కేడు 
జనపదంబున నుండి, తపన నయ్యేండ్లు సలిపి, సద్వృత్తు 
లనఘులు మును వేండి, కొనక మతి భారతాజి సేయంగ 
మొనసిరి, పాండవ కౌరవుల భేదమూల మిట్టిదియ. 19 


ప్రతిపదార్థం: వనమునన్‌= అరణ్యంలో; పదియున్‌, రెండు+ఏ(డులు= పం[డైండేండ్డు; అజ్ఞాతవాసము= (ఎవ్వరికీ) 
తెలియబడకుండేటట్టుగా వసించటం; ఒక్క+ఏండు= ఒకసంవత్సరం; జనపదంబునన్‌= (గ్రామమందు, (జనాలు నివసించే 
(ప్రదేశంలో); ఉండి= నివసించి; తపనన్‌= తాపంతో; ఆ+ఏండ్లు= ఆ పదమూడుసంవత్సరాలు; సలిపి= ఆచరించి; సత్‌+వృత్తులు= 
మంచినడవడికలవారు; అనఘులు= పాపరహితులు, పుణ్యాత్ములు; మును= ముందుగా; వేడి, కొనక= యాచించి కూడా, 
పొందలేక; (రాజ్యభాగ మీయుమని (ప్రార్థించియు పొందజాలక; మటీ= పిమ్మట; భారత+ఆబిన్‌= భారతయుద్దం; చేయంగన్‌= 
చేయటానికి; మొనసిరి= పూనుకొన్నారు; పాండవ, కౌరవుల= పాండవులకు, కౌరవులకు; భేదమూలము= వైరానికి కారణం; 
ఇట్టి+అది+అ= ఇటువంటిదే. 


తాత్సర్యం: పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం జనావాసప్రదేశాలలో చేసి, దుఃఖంతో ఆ పదమూడేళ్ళు 
గడిపి, సద్వర్తనులు, పుణ్యాత్ములు అయిన ఆ పాండవులు మళ్ళీ రాజ్యభాగాన్ని వేడుకొని కూడ పడయజాలక 
భారతయుద్దానికి తలపడ్డారు. కారవపాండవుల వైరానికి కారణ మిదే. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 231 


విశేషం: కౌరవపాండవుల వైరకారణాన్ని నిరూపించే నెపంతో భారతేతిహాస కథలోని (ప్రధానాంశాలను చెప్పి (శ్రోతలకు 
మహేతిహాసకథను ప్రసన్నం చేసికొనే రుచిరమార్గాన్ని నన్నయ అందించాడు. ఈ ఘట్టంలో భారతయుద్దంవరకు కల కథాంశాలు 
చెప్పి ఆపటంవలన- కారణం చెప్పి కార్యాన్ని విస్తారంగా తెలిసికొనండి అని (శోతలను ప్రోత్సహించినట్లయింది. అంతేకాక 
ప్రథమాశ్వాసంలో సౌతి భారతయుద్దమే భారత మన్నట్టుగా పద్దెనిమిదిరోజుల కురుక్షేత్రయుద్దాన్ని పేర్కొన్నాడు. (చూడు: ఆది. 
1.68-70). కార్యం ముందు చెప్పి కారణాన్ని తరువాత చెప్పటం కథాకథన శిల్పంలో ఒక మెలకువ. ఉత్కంఠను పోషించే 
వివేకం. ఇది మధ్యాక్కరయే. 2. ఇం(ద్రగణాలు, ఒకసూర్యగణం, మళ్ళీరెండుఇం|ద్రగణాలు, ఒకసూర్యగణం మొత్తం పాదానికి 
ఆరుగణాలు. యతిమి(త్రస్థానం పంచమగణం మొదటి అక్షరం. ఇట్టి+అది= ఇట్టిది - అది యందలి అకారానికి లోపం. 


వ. ఇట్టి భరతకులముఖ్యులవంశచరితానుకీర్తనంబునం జేసి యిక్కథ శ్రీమహాభారతంబునాం బరంగె. 20 


ప్రతిపదార్థం: ఇట్టి; భరత, కుల, ముఖ్యుల= భరతవంశంలోని శ్రేష్ణులయొక్క, వంశ= వంశంయొక్క, చరిత= నడవడియొక్క; 
(కథ) అనుకీర్తనంబునన్‌+చేసి= నుతించటం (చెప్పటం) వలన; ఈ+కథ= ఈ, కథ; శ్రీమహాభారతంబు, నాన్‌= శోభాయుక్తమైన 
మహాభారత మనగా; పరలౌన్‌= (ప్రవర్తిల్లింది, ఒప్పింది. 


తాత్సర్యం: పైన పేర్కొన్న ఇటువంటి భరతవంశంలోని శ్రేషులవంశచరిత్రను చెప్పేది కాబట్టి ఈకథ శ్రీమహాభారత 
మనే పేరుతో ఒప్పింది. 


విశేషం: అనుధాతువు తుమున్నర్థకం నాన్‌ - అనన్‌. 


శా. ఆ నారాయణపాండవేయగుణమాహాత్మ్యామలజ్యోత్స్య( జి 

త్తానందం బొనరించుచున్‌, జనుల కర్ణాంశుప్రకాశంబుతో 

మానై, సాత్యవతేయధీవనధి జన్మ శ్రీమహాభారతా 

ఖ్యానాఖ్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంతవిధ్వంసి యై. 21 
ప్రతిపదార్థం: ఆ= శ్రీమహాభారతంలో కల; నారాయణ, పాండవేయ, గుణ, మాహాత్మ్య+అమల, జ్యోత్నన్‌= శ్రీకృష్ణుడియొక్క, 
పాండుకుమారులయొక్క, సుగుణాల మహిమ అనే, నిర్మల మైన వెన్నెలచేత; జనులకున్‌= (ప్రజలకు; చిత్త+ఆనందంబు= 
మనస్సుయొక్క సంతోషాన్ని; ఒనరించుచున్‌= కలిగిస్తూ; అర్థ+అంశు, (ప్రకాశంబుతోన్‌= (పురుషార్థాలు) అర్థాలు అనే 
కిరణాలకాంతితో; మాను+ఐ= మనోజ్ఞ మై; సాత్యవతేయ, ధీవనధి, జన్మ, శ్రీమహాభారత+ ఆఖ్యాన+ ఆఖ్యా+అమృతసూతి= 


సత్యవతికుమారు డైన శ్రీవ్యాసభగవానుడియొక్క బుద్ది అనే సముద్రమందు పుట్టుక కలిగిన (జన్మించిన) సంపద్యుక్తమైన 
మహాభారతకథ అనే పేరు కల చంద్రుడు; నిథఖిల+అఘ+ధ్యాంత+విధ్వంసి+ఐ= సకలపాపాలనే చీకట్లను నాశ మొనర్చేది 


అయి, ఒప్పున్‌= (ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: శ్రీకృష్ణపాండవేయుల గుణమహిమలనే నిర్మల మైన వెన్నెలచేత జనులమనసులకు ఆనందం కలిగిస్తూ, 
పురుషార్థా లనే కిరణాలకాంతులతో మనోజ్ఞ మౌతూ, వ్యాసభగవానుడి మేధాసము(ద్రంనుండి పుట్టిన చంద్రు డనే 
శ్రీమహాభారతకథ సకలపాపా లనే చీకట్లను నశింపచేసే దై ఒప్పుతుంది. 


విశేషం: అలం: రూపకం. రూపకాలంకారం: “ఉపమానేన యత్తత్వ ముపమేయస్య రూప్యతే। గుణానాం సమతం దృష్ట్యా 
రూపకం నామ తద్విదుః” (భామహ కావ్యాలంకారం). చంద్రవంశజుల చరిత్ర యైన భారతాన్ని చం(ద్రుడిగా రూపించటం 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


సార్థకం. ఇందులో సావయవ రూపకం నిర్వహింపబడటంచేత చం|ద్రవంశచరిత్ర మహత్యం సమ(గ్రంగా నిరూపింపబడిం దనిన 
తాత్పర్యం వ్యంగ్యం. ఈపద్యంలో కవి ప్రాఢోక్తిసిద్దమైన అలంకారకృత అలంకారధ్యని ఉన్నది. కవిప్రౌఢోక్తి వలన వాచ్యరూపంగా 
కనబడే అలంకారం వలన మరొక అలంకారం ప్రతీయమానమై చమత్కారాతిశయాన్ని కలిగిస్తే దానిని పైఅలంకారధ్వనిగా 
పేర్కొంటారు. ఈపద్యంలోని రూపకాలంకారం వాచ్యమైనది. అందులో ఉపమేయం మహాభారతం; ఉపమానం చంద్రుడు, 
ఆ రెండింటికి అభేదం చెప్పటంవలన రూపకమైనది. కాగా, అందులో ఉపమానంకంటె ఉపమేయానికే వైశిష్ట్యం కలిగే టట్టు 
వర్షించటంచేత వ్యతిరేకాలంకారం ధ్వనిస్తున్నది. వాచ్య మైన రూపకాలంకారంలో కవి(ప్రాఢోక్తి వలన వ్యతిరేకాలంకారం 
'ప్రతీయమానమై చమత్కారకారి కావటంచేత ఇక్కడ అలంకారకృత అలంకారధ్వని పోషింపబడింది. (సంపా 


ఉపరిచరవసుమహారాజు వృత్తాంతము (సం. 1-57-1) 
వ. ఇట్టి శ్రీమహాభారతంబునకుం గర్త యయిన శ్రీవేదవ్యాసునిజన్మంబు సవిస్తరంబుగా. జెప్పెద వినుము. 22 


ప్రతిపదార్థం: ఇట్టి, శ్రీమహత్‌, భారతంబునకున్‌; కర్త= నిర్మాత; శ్రీవేదవ్యాసుని= వేదాలను విభాగం చేసిన శ్రీవ్యాసుడి; 
జన్మంబు= పుట్టుక; సవిస్తరంబుగాన్‌= విపులంగా, వివరణంతోకూడి; చెప్పెదన్‌. వినుము. 


తాత్పర్యం: మరియూ, ఇటువంటి శ్రీమహాభారతాన్ని రచించిన శ్రీవేదవ్యాసుడి జన్మగురించి వివరంగా చెపుతాను 
వినుము. 


సీ, వాసవప్రతిముండు వసు వను నాతండు । చేదిభూనాథుండు శిష్టలోక 
నుతకీర్తి మృగయావినోదార్థ మడవికి( । జని, యొక్కమునిజనాశ్రమమునందు 
నిర్వేదమున మహానిష్టతో సన్న్యస్త । శస్తు( డై తప మొప్ప( జలుపుచున్న 
నాతనిపాలికి నమరగణంబుతో । నింద్రుండు వచ్చి తా నిట్టు లనియె: 


ఆ. “ధరణి బ్రజం గరంబు దయతోడ వర్ణధ । ర్మాభిరక్షం జేసి యమలచరిత 
నేలి, రాజ్యవిభవ మది యేల యని తప । శరణ నునికి నీక చనియె ననఘ!' 23 


ప్రతిపదార్థం: వాసవ, (ప్రతిముండు= దేవేంద్రుడితో సమానుడు; “వసువు అనుఆతండు; చేది, భూనాథుండు= చేదిదేశానికి 
ప్రభువు; శిష్ట, లోక, నుత, కీర్తి= పండితజనంచేత పొగడబడినకీర్తి కలవాడు; మృగయా, వినోద+అర్థము= వేటయందు (అనే) 
వినోదంకొరకు; అడవికిన్‌; చని= వెళ్ళి; ఒక్క; ముని, జన+ఆ(శ్రమమునందున్‌= ఒకమునిజనులనివాసమందు; నిర్వేదమునన్‌= 
తత్త్యజ్ఞానంచేత, దుఃఖ, ఈర్భ్యాదులపట్ల కలిగే హేయత్వబుద్దితో; మహత్‌+నిష్టతోన్‌= గొప్పనియమంతో; సన్ఫ్యస్తు శస్తుండు, 
ఐ= వదలివేయబడిన ఆయుధాలు కలవా డై; తపము; ఒప్పన్‌= చక్కగా; చలుపుచున్నన్‌= ఆచరిస్తుండగా; ఆతని, పాలికిన్‌= 
ఆ వసువుదగ్గరికి; ఇం(ద్రుండు; అమరగణంబుతోన్‌= దేవతలసమూహంతో; వచ్చి; తాను, ఇట్టులు; అనియెన్‌; అనఘ!= 
పాపరహితుడా! వసుమహారాజా! ధరణిన్‌= భూమిని; ప్రజన్‌= ప్రజను; కరంబున్‌= మిక్కిలి; దయతోడన్‌; వర్ల, ధర్మ+అభిరక్షన్‌= 
వర్ణాల (కులాల) యొక్క, ఆ(శ్రమధర్మాలయొక్క, రక్షణ, చేసి; అమల, చరితన్‌= నిర్మలమైన నడవడికతో; ఏలి= పాలించి; 
రాజ్యవిభవము= రాజ్యసంపద; అది, ఏల, అని= ఎందుకని; తపః+చరణన్‌= తపాన్ని ఆచరించటంలో; ఉనికి= ఉండటం; 
నీకున్‌+అ= నీకే; చనియెన్‌= తగింది. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 233 


తాత్సర్యం: చేదిదేశానికి ప్రభువు వసువు. అతడు దేవేంద్రతుల్యుడు, శిష్టజనవినుతుడు. ఆ రా జొకనాడు వేటనిమిత్తం 
అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ మున్యాశ్రమాన్ని దర్శించటంవలన అతనికి నిర్వేదం కలిగింది. ఆయుధాలను 
వదలివేసి ఆ రాజు మున్యాశ్రమంలో మహానిష్టతో తపం చేయ సాగాడు. ఒకరోజు ఇంద్రుడు ఆ రాజుదగ్గరకు వచ్చి, 
'పాపరహితుడా! వర్ణాశ్రమధర్మరక్షణం చేసి ప్రజలను దయతో పరిపాలించావు. నిర్మల మైన నడవడితో రాజ్య మేలి 
ఈ విభవం దేనికి అని తపశ్చర్యలో ఉండటం నీకే తగింది”. నీవు తప్ప మరెవ్వరూ ఇట్లా చేయ రని భావం. 


వ. 'నీవర్ణధర్మప్రతిపాలనంబునకు. దపంబునకు మెచ్చితి; నీవు నాతోడం జెలిమిసేసి నాయొద్దకువచ్చుచుంబోవుచు 
మహీరాజ్యంబు సేయుచు నుండు మని వానికి దేవత్వంబును గనకరత్నమయం బైన దివ్యవిమానంబును 
నెద్దాని నేని తాల్చిన నాయుధంబులు దాంక నోడు నట్టి వాడని వనజంబులు గలిగిన యింద్రమాల యను 
కమలమాలికయును, దుష్టనిగ్రహశిష్టపరిపాలనక్షమం బైన యొక్కవేణుయష్టియు నిచ్చిన, నవ్వసువును 
దద్విమానారూఢుం డై యుపరిలోకంబునం జరించుటంజేసి యుపరిచరుండు నాం బర(గి, యక్కమల 
మాలికయు. దనకుం జిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయుచు, మెఅసి యేంటేంట 
నింద్రోత్సవం బను నుతృవంబు సేయుచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతిప్రీతి సేసె; నది మొదలుగా 
రాజులెల్లం బ్రతిసంవత్సరంబు నింద్రోత్సవంబు సేయుచుండుదురు. 24 


ప్రతిపదార్థం: నీ వర్ల ధర్మ ప్రతిపాలనంబునకున్‌= నీయొక్క వర్షధర్మాల పరిపాలనకు (పోషణకును); తపంబునకున్‌; 
మెచ్చితిన్‌; నీవు; నాతోడన్‌; చెలిమి= స్నేహం; చేసి; నా ఒద్దకున్‌= నాదగ్గరకు; వచ్చుచున్‌, పోవుచున్‌= రాకపోకలు సాగిస్తూ; 
మహీ, రాజ్యంబు= భూపరిపాలనం; చేయుచున్‌, ఉండుము; అని; వానికిన్‌= ఆ వసువుకు; దివ్యత్వంబును= దేవతాభావాన్ని, 
కనకరత్నమయంబు= బంగారంతోను, రత్నాలతోను నిండింది; అయిన; దివ్యవిమానంబును= దేవతాసంబంధ మైన 
విమానాన్ని; ఏ+దానిన్‌+ఏని= దేనిని; తాల్చినన్‌= ధరించిన; ఆయుధంబులు; తా(కన్‌+ఓడున్‌= ఆయుధాలు తగిలేందుకు 
భయపడతాయో, (తాకలేవో); అట్టి= అటువంటి; వాడని= వాడిపోని; వనజంబులు= పద్మాలు; కలిగిన; ఇం(ద్రమాల= 
ఇంద్రమాల అనే పేరు కలిగిన; కమలమాలికయును= పద్మాలదండయున్నూ; దుష్ట నిగ్రహ= దుష్టులను అణచటంలోనూ; 
శిష్ట, పరిపాలన= ఉత్తములైనవారిని పాలించటంలోనూ; క్షమంబు+ఐన= సమర్థమైన; ఒక్క, వేణు, యష్టియున్‌= వెదురుకర్రనూ; 
ఇచ్చినన్‌= ఇవ్వగా; ఆ+వసువును= ఆ వసురాజుకూడ తద్‌= విమాన+ఆరూఢుండు+ఐ= ఆ విమానాన్ని ఎక్కినవా డై, 
ఉపరిలోకంబునన్‌= ఊర్ష్యలోకమందు; చరించుటన్‌+చేసి= సంచరించుటచేత; ఉపరిచరుండు, నాన్‌= ఉపరిచరుడు, (పైలోకంలో 
తిరిగేవాడు), అనంగాన్‌; పరంగి= ప్రసిద్దినిపొంది; ఆ+కమలమాలికయున్‌= ఆ పద్మమాలయు; తనకున్‌, చిహ్నంబుగాన్‌= 
తనకుగుర్తుగా; ఆ+వేణుయప్టికిన్‌; మహావిభవంబుసేయుచున్‌, మెజసి= గొప్పవైభవంచేస్తూ, (ప్రకాశించేటట్లు చేసి; ఏంటేంటన్‌= 
ప్రతిసంవత్సరం; ఇంద్ర+ఉత్సవంబు+అను; ఉత్సవంబు= ఇం|ద్రోత్సవ మనే పేరు కలిగిన వేడుకను; చేయుచున్‌; ఈశ్వరునకున్‌= 
శివుడికి; ఇంద్ర+ఆది, దేవతలకున్‌= ఇంద్రుడు మొదలైన దేవతలకు; అతి, ప్రీతి= మిక్కిలి సంతృప్తి; చేసెన్‌; అది మొదలుగాన్‌= 
ఆ నాటినుండి; రాజులు+ఎల్లన్‌= రాజులందరు; (ప్రతిసంవత్సరంబున్‌; ఇంద్ర+ఉత్సవంబు, చేయుచున్‌+ఉండుదురు. 


తాత్సర్యం: 'నీ వర్షాశ్రమధర్మపరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నావద్దకు వస్తూ 
పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు’ మని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణిసువర్లమయమైన దివ్యవిమానాన్నీ, 
ఎటువంటి ఆయుధాలను తాకనివ్వని (ఎటువంటి ఆయుధాలు తాకలేని) వాడిపోనిపద్మాలు కల ఇం(ద్రమాల అనే 
పద్మమాలనూ, దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్థ మైన వేణుయప్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు ఆ విమానాన్ని ఎక్కి 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


పైలోకంలో చరిస్తుండటంచేత ఉపరిచరుడు అనే పేరుతో ఒప్పి, ఆ ఇంద్రమాలిక తనకు గుర్తుగా, వేణుయప్టికి 
గొప్పవైభవంతో ఏటేటా ఇంద్రోత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికి, ఇం(ద్రాదిదేవతలకు సంతోషాన్ని చేకూర్చాడు. 
నాటినుండీ రాజులందరూ ప్రతిసంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరుపుతున్నారు. 


విశేషం: మెజయుధాతువు అంతర్భావిప్రేరణము. మెజయునట్టు చేయు. ఇంద్రోత్సవము= ఇంద్రునిగౌరవార్థ మై రాజు 
లేటేటా చేసే ఉత్సవం. 


క. ఘనముగ నయ్యింద్రోత్సవ | మొనరించు మహీపతులకు నొగి నాయుర్వ 

ర్రనము నగు బెరు6గు సంతతి, | యనవరతము ధరణి బ్రజకు నభివృద్ది యగున్‌. 25 
ప్రతిపదార్థం: ఘనముగన్‌= గొప్పగా; ఆ+ఇంద్ర+ఉత్సవము= ఆ ఇంద్రోత్సవం; ఒనరించు= చేసే; మహీపతులకున్‌= 
రాజులకు; ఒగిన్‌= (క్రమంగా; ఆయున్‌, వర్దనమున్‌= జీవితకాలం పెరగటం; అగున్‌= జొతుంది; సంతతి= సంతానం, 


(పుత్రపౌత్రపారంపర్యం); పెరుంగున్‌= అభివృద్ది అవుతుంది (జరుగుతుంది); ధరణిన్‌= భూమియందు; ప్రజకున్‌= జనాలకు, 
అభివృద్ది= పెంపు; అగున్‌= బౌతుంది. 


తాత్సర్యం: ఆ ఇం(ద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకు ఆయువు పెరుగుతుంది; సంతతి వృద్ది చెందుతుంది. 
అతని రాజ్యంలోనిప్రజకు ఎల్లప్పుడూ అభివృద్ది జరుగుతుంది. 


వ. అట్టియింద్రోత్సవంబున నతిప్రీతుండయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల 
యదురాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి, వారలం బెక్కుదేశంబుల కభిషిక్తులం జేసిన, 
నయ్యేవురువాసవులు వేటువేటి వంశకరు లయి పరగి; ర ట్లుపరిచరుండు లబ్బసంతానుం డయి రాజర్షి 
యయి రాజ్యంబు సేయుచు, నిజపురసమీపంబునం బాటిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం 
బనుపర్వతంబు గామించి యడ్డంబు వడిన, దానిం దనపాదంబునం జేసి తల(గంద్రోచిన, నన్నదికిం 
బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూంతురుం బుట్టిన, నయ్యిరువురను 
శుక్తిమతి దద్దయు భక్తిమతి యై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక 
యిచ్చిన, నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని, గిరికం దనక ధర్మపత్నిగాC జేసికొని యున్నంత, 
నగ్గిరిక బుతుమతి యయిన, దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టు మని తనపితృదేవతలు పంచిన, నప్పు 
డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి. 26 

ప్రతిపదార్థం: అట్టి; ఇం|ద్రోత్సవంబునన్‌; అతి ప్రీతుండు+అయిన= మిక్కిలిసంతోషించినవా డైన; ఇం(ద్రు= దేవేంద్రుడియొక్క; 

వరంబునన్‌; ఉపరిచరుండు; బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే పేరు గల; కొడుకులను; 
ఏవురన్‌= ఐదుగురిని; పడసి= పొంది; వారలన్‌; పెక్కుదేశంబులకున్‌; అభిషిక్తులన్‌+చేసినన్‌= అభిషేకించబడినవారిని (ప్రభువులను) 
చేయగా; ఆ+ఏవురు; వాసవులు= ఆ అయిదుగురు వసునందనులు; వేఖువేణు; వంశకరులు+అయి= వంశాన్ని వృద్దిచేసేవా 
రై; పరంగిరి= (ప్రసిద్దిచెందారు. అట్టు; ఉపరిచరుండు; లబ్బసంతానుండు+అయి= పొందినసంతానం కలవాడై; రాజ+బుషి+అయి= 
రాజులలో బుషివంటివా డై; రాజ్యంబు, చేయుచున్‌, నిజపురసమీపంబునన్‌= తనపట్టణానికి దగ్గరగా; పాణిన= (ప్రవహించిన; 
శుక్తిమతి, అను మహానదిన్‌; కోలాహలంబు+అను, పర్వతంబు; కామించి= మోహించి; అడ్డంబు+పడినన్‌= అడ్డుపడగా; 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 235 


దానిన్‌= ఆ పర్వతాన్ని; తనపాదంబునన్‌+చేసి= తనకాలితో; తలంగన్‌+త్రోచినన్‌= తొలగిపోయేటట్టుగా నెట్టివేయగా; ఆ+నదికిన్‌= 
ఆ ఏటికి; పర్వతసమాగమంబునన్‌= పర్వతంయొక్క కలయికచేత; వసుపదుండు; అనుకొడుకును; గిరిక అనుకూ(తురున్‌; 
పుట్టినన్‌; ఆ+ఇరువురును= ఆ ఇద్దరిని; శుక్తిమతి; తద్దయున్‌= మిక్కిలి; భక్తిమతి, ఐ= భక్తితో కూడిన మనస్సుగల దై; 
గిరినిరోధంబు= పర్వతంయొక్క అడ్డుపాటు; పాచి= తొలగించి; ఉపకారంబు, చేసిన; ఉపరిచరునకున్‌, మెచ్చి; కానిక= 
కానుక; ఇచ్చినన్‌; ఆతండు= ఆ ఉపరిచరుడు; వసుపదున్‌= వసుపదు డనే పేరు గల శుక్తిమతీకోలాహలు లకుమారుడిని; 
సేనాపతిన్‌; చేసికొని; గిరికన్‌= శుక్తిమతీకోలాహలులకుమార్తెను; తనకున్‌; ధర్మపత్నిగాన్‌= పట్టమహిషిగా; చేసికొని= స్వీకరించి; 
ఉన్న+అంతన్‌= ఉండగా: ఆ+గిరిక= ఆ గిరిక (ఉపరిచరుని రాజ్ఞి; బుతుమతి= పుష్పవతి; అయినన్‌; దీనికిన్‌= ఈమెకు; 
మృగమాంసంబు= లేడిమాంసము; తెచ్చి పెట్టుము; అని; తన; పితృదేవతలు; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అప్పుడు; 
ఆ+ఉపరిచరుండు; మృగవధ+అర్థంబు= జింకలను వధించుటకొబుకు; వనంబునకున్‌; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: ఉపరిచరుడు జరిపించిన ఇం|ద్రోత్సవాలకు దేవేంద్రు డెంతో సంతోషించాడు. ఇం(ద్రునివరంవలన 
ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే అయిదుగురుకుమారులు 
జన్మించారు. ఆ అయిదుగురు అనేకదేశాలకు అధిపతు లైనారు. వంశం అభివృద్ది కావించారు. ఈవిధంగా 
ఉపరిచరుడు సంతానాన్ని పొంది, రాజర్షి అయి రాజ్యపాలనం చేస్తుండగా, ఆతడినగరసమీపంలో శుక్తిమతి అనేనదిని 
కామించి కోలాహలంఅనేపర్వతం ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆపర్వతాన్ని తనకాలితో తాలగించాడు. 
పర్వతసంపర్కంచేత ఆ నదికి వసుపదు డనే కుమారుడు, గిరిక అనే కుమార్తె జన్మించారు. శుక్తిమతీనది ఉపరిచరుడికి 
కృతజ్ఞతగా, తనకొడుకైనవసుపదుడినీ, కూతురైన గిరికనూ కానుకగా ఇచ్చింది. ఆ రాజు వసుపదుడిని తనసేనాపతిగా 
గిరికను ధర్మపల్నిగా చేసికొన్నాడు. గిరిక బుతుమతి అయింది. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టుమని పితృదేవతలు 
ఆజ్ఞాపించగా, ఉపరిచరుడు మృగాలను వేటాడి ఆమెకు మృగమాంసం తెచ్చి పెట్టటానికి అడవికి వెళ్ళాడు. 


సీ. పలుకులముద్దును, గలికిక్రాల్లన్నుల । తెలివును, వలుందచన్నులబెడంగు, 
నలఘుకాంచీపదస్టలములయొప్పును । లలితాననేందుమండలము రుచియు, 
నళినీలకుటిలకుంతలములకాంతియు, । నెలజవ్వనంబున విలసనమును, 
నలసభావంబున( బొలుపును, మెలుపును । గలుగు నగ్గిరికను దలంచి తలంచి, 


ఆ. ముదితయందు( దనదు హృదయంబు నిలుపుట । జేసి రాగ మడర భాసురముగ 
రమణతో వనాంతరమున రేతస్స్కంద । మయ్యె నవనిపతికి నెయ్య మొనర. 27 


ప్రతిపదార్థం: పలుకులముద్దును= మాటలయొక్క మనోజ్ఞతయున్నూ; కలికిక్రాల్లన్నుల= మనోజ్ఞాలై చలించే కన్నులయొక్క; 
తెలివును= తెల్లదనమున్నూ; వలు(దచన్నులబెడంగు= స్టూలా లైన కుచముల సొగసున్నూ; అలఘు, కాంచీపద, స్ట్థలముల= 
విశాలాల్లైన పిరుదుప్రదేశాలయొక్క; ఒప్పును= అందమున్నూ; లలిత+ఆనన+ఇందుమండలము= మృదు వైన 
ముఖచంద్రబింబము యొక్క; రుచియున్‌= కాంతియున్నూ; అళినీలకుటిలకుంతలముల= తుమ్మెదలవలె నల్లనివి, వంకరలైన 
శిరోజాలయొక్క; కాంతియున్‌= వన్నెయూ; ఎలజవ్వనంబున= లేతయౌవనంలోని; విలసనమును= (ప్రకాళశమున్నూ; 
అలసభావంబునన్‌= మందత్వమందలి పాలుపును= అందమున్నూ; మెలుపును= జాగరూకతయున్నూ; కలుగు= ఉన్నటువంటి; 
ఆ+గిరికను= ఆ గిరికను; తలంచి తలంచి= భావించి భావించి; ముదితయందున్‌= ఆ గిరికయందే; తనదు; హృదయంబు= 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సు, నిలుపుటన్‌, చేసి= నిలిపినందువలన; రాగము= అనురాగం; అడరన్‌= అతిశయించగా; భాసురముగన్‌= ప్రకాశించునదిగా; 
రమణతోన్‌= ప్రీతితో; వన+అంతరమునన్‌= అడవియందు; రేతస్‌+స్కందము= ఇం(ద్రియ(స్రావం; నెయ్యము+ఒనరన్‌= (ప్రీతి 
ఒప్పునట్టుగా; అవనిపతికిన్‌= ఉపరిచరునకు; అయ్యెన్‌= ఆయెను. (అయింది). 


తాత్సర్యం: ఆ గిరికముద్దుపలుకులను, అంద మైన కన్నులను, వక్షోజాలసోయగాన్ని, పిరుదుల ఒప్పును, 
చం|ద్రబింబంవంటిముఖసౌందర్యాన్ని, తుమ్మెదలవలె నల్లనైన, వంకరయెన శిరోజాలసౌభాగ్యాన్ని, నవయాౌవన 
విలాసాలను, అలస విలాసాల అందచందాలను ఉపరిచరుడు తలచుకొని, తలచుకొని గిరికాలగ్నమనస్కు డై ఆ 
వనమధ్యంలో రేతస్‌స్థలన మొనర్చాడు. 


విశేషం: అలం: ఉపమ. స్వభావోక్తి. వస్తువులో, వర్ణనలో, రచనలో ఈపద్యం ఒక విశిష్టమైనది. నాయికా స్వరూప సౌందర్యవిలాసాలను 
సాక్షాత్తుగా చూస్తున్నట్టుగా తన్మయత్వంతో భావించి ఆమెతో సంగమించినప్పుడు పొందే రేతస్‌స్థలనాన్ని వసురాజు పొందాడు. 
ఇటువంటి వస్తువే అరుదు. వర్లనంలో సీసమంతా స్వభావోక్తితో నిండిఉన్నది. ఎడనెడ ఉపమ మెరుగుపెట్టింది. ఉపమ 
స్వభావోక్తికే పోషకంగా నిలిచింది. భౌతికరూపభావనం వలన భౌతికమైన ఇంద్రియస్థలనం కలిగినట్టు వర్లించేటప్పుడు స్వభావోక్తియే 
సముచితం. ఇక పద్యరచనలో లఘుబహుళ మైన అక్షరరమ్యత గోచరిస్తుంది. అది వసురాజుయొక్క రతిభావతీవ్రతను 
ధ్వనిస్తున్నది. ఇందులో గిరికాదేవి విలాసాలను భావించిన వసురాజును నన్నయ వర్షించి నప్పటికీ అతడు పొందింది 
రసానుభూతిగా కాక, భౌతికానుభూతిగా పేర్కొనటంచేత- అలంకారం, రసభావాలూ వస్తువునే ధ్వనిస్తున్నాయి. అంటే- 
అలంకార రసధ్వనులు వస్తుధ్వనిని పోషించే విశిష్టరచన ఈపద్యం. (సంపా) 


వ. అయ్యమోఘవీర్యం బొక్కయజీర్ణపర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగయజుతంగట్టి దీనిం 
గొనిపోయి గిరికకిమ్మని యుపరిచరుండు పనిచిన, నదియు నతిత్వరితగతి నాకానం గడచి యాకాశంబునం 
బటిచునప్పుడు. 28 


ప్రతిపదార్థం: ఆ+అమోఘవీర్యంబు= ఆ ఉపరిచరుని వ్యర్థం కాని రేతస్సు; ఒక్క; అజీర్లపర్లపుటంబునన్‌= చిరిగిపోని 
(చిరుగులేని, చిరగని) ఆకుదొప్పలో; ఇమ్ముగాన్‌= చక్కగా; సం(గ్రహించి= పదిలపరిచి; ఒక్కడేగ, అణుతన్‌= ఒకడేగయొక్క 
మెడకు; కట్టి; దీనిన్‌= ఈ ఆకుదొప్పను; కొనిపోయి; గిరికకున్‌; ఇమ్ము; అని; ఉపరిచరుండు= వసురాజు; పనిచినన్‌= పంపగా; 
అదియున్‌= ఆ డేగయు; అతిత్వరితగతిన్‌= మిక్కిలిశీఘ్ర మైన పోకడతో; ఆ కానన్‌= ఆ అడవిని; కడచి= దాటి; 
ఆకాశంబునన్‌; పజచు+అప్పుడు= పరుగిడుతున్నప్పుడు (ఎగిరిపోతున్నప్పుడు). 


తాత్సర్యం: అమోఘ మైన ఆ వీర్యాన్ని ఒక చిరగని ఆకుదొప్పలో చేర్చి, దానిని ఒకడేగమెడకు కట్టి, దీనిని తీసికొని 
వెళ్ళి గిరికకు ఇమ్మని ఉపరిచరుడు పంపాడు. ఆ డేగ మహావేగంతో ఆ అడవిని దాటి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: “అమోఘవీర్యం' అనేపదం సార్థకం. భావికథార్థవ్యంజకం. వ్యర్థంకానిది, మహిమాన్విత మైనది అని అమోఘశబ్దం 
ధ్వనింపజేస్తున్నది. అది ఎవరు ఉపయోగించినా సంతానాన్ని కలిగించేది అనీ, ఏదోవిధంగా అది సంతానకారక మౌతుందనీ 
అర్థం స్ఫురిస్తుంది. పితృదేవతలు కోరినట్టు గిరిక లేడిమాంసం తినకపూర్వమే ఆ వీర్యం ఆమెయందు వినియోగపడదని 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 237 


కథార్థాలు సూచిస్తున్నాయి. గిరిక కొరకు ఉద్దిష్టమైన వసువీర్యం నదిలోపడి, చేషమ్రింగి, కవలపుట్టుకకు దారితీస్తుంది. ఆ 
కవలలో ఒకతె అయిన మత్స్యగంధి వ్యాసుడికి తల్లి అవుతుంది. అంటే వ్యాసోత్పత్తికి బీజన్యాసం ఈ అమోఘవీర్యం. 
క. ఆమిష మని దానిం గొన । గా మది సమకట్టి, యొక్కఖగ మాఖగమున్‌ 

వ్యోమమున( దాత, దివిసం । గ్రామం బారెంటి కయ్యె గడురభసమునన్‌. 29 


ప్రతిపదార్థం: ఆమిషము+అని= మాంస మని భావించి; దానిని= ఆ ఆకుదొప్పలో ఉన్నదానిని; కొనంగాన్‌= తీసికొనేందుకు; 
మదిన్‌= మనస్సులో; సమకట్టి= పూనుకొని; ఒక్కఖగము= ఒకపక్షి; ఆ ఖగమున్‌= ఆ డేగను; వ్యోమమునన్‌= ఆకాశంలో; 
తా(కన్‌= ఎదుర్కోగా; ఆరెంటికిన్‌= ఆ రెండుపక్షులకు; దివిన్‌= ఆకాశంలో; కడురభసమునన్‌= మిక్కిలివేగంగా; సంగ్రామంబు= 
యుద్ధం; అయ్యెన్‌= జరిగింది. 


తాత్పర్యం: అది మాంస మని భావించి, దానిని అపహరించేందుకు పూనుకొన్న ఒక డేగ ఆ డేగను ఆకాశంలో 
ఎదుర్కొన్నది. ఆ రెంటికీ తత్‌క్షణమే ఆకాశంలో యుద్దం జరిగింది. 


క. సునిశితతుండహతిని వ్ర । సినపర్థపుటంబు వాసి చెదరుచు నృపనం 

దనువీర్యము యమునానది | వనమధ్యమునందు వాయువశమున( బడియెన్‌. 30 
ప్రతిపదార్థం: సునిశితతుండహతిని= మిక్కిలిపదు నైన ముక్కుదెబ్బచేత; |వ్రస్సిన= తెగిన; పర్లపుటంబు= ఆకుదొప్ప; పాసి= 
వీడిపోయి; చెదరుచున్‌; నృపనందనువీర్యము= ఆ వసురాజుయొక్కరేతస్సు; యమునానది; వనమధ్యమునందున్‌= నీటిమధ్యలో 
(నడుమ); వాయువశమునన్‌= గాలికి లోబడి; పడియెన్‌. 


తాత్పర్యం: మిక్కిలిపదు నైన పక్షిముక్కుయొక్క దెబ్బచేత ఆ ఆకుదొప్ప చెదరిపోయి, వసురాజువీర్యం 
యమునానదినీటిమధ్యలో గాలివాటున పడిపోయింది. 


వ. తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున నద్రిక యను నప్పరస యమునయందు మీ నయి క్రుమ్మరుచున్నయది 


mn 


యవ్వసువీర్యబిందుద్వయంబు త్రావి గర్జంబు దాల్చిన దశమమాసంబునందు. 31 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; (బ్రహ్మ, శాపనిమిత్తంబునన్‌= (బ్రహ్మదేవుడిశాపకారణంగా; అద్రిక, అను, అప్సరస, 
యమునయందున్‌; మీను+అయి= చేప అయి; (క్రుమ్మరుచున్‌+ఉన్న+అది= తిరుగుతున్నది; ఆ+వసువీర్యబిందుద్వయంబు= 
ఆ వసురాజుయొక్క వీర్యపుబొట్లను రెంటిని; (త్రావి= (త్రాగి; గర్భంబు తాల్భిన; దశమమాసంబునందున్‌= పదవనెలలో. 


తాత్సర్యం: పూర్వం (బ్రహ్మశాపంవలన అదిక అనే అప్పరస యమునానదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ 
చేప ఆ వసురాజు వీర్యబిందువులు రెంటిని త్రాగి గర్భం ధరించింది. పదవనెలలో. 


తే. తెరలవల వైచి జాలరుల్‌ దిగిచి, దాని । యుదరదళనంబు సేసి, యం దొక్కకొడుకు 
నొక్కకూంతును గని, వారి నొనరC దెచ్చి । దాశరాజున కిచ్చిరి తత్‌క్షణంబ. 32 


ప్రతిపదార్హం: తెరలవలలు= మణుగువలలను; వైచి= వేసి; జాలరుల్‌= చేపలుపట్టేవాళ్ళు; తిగిచి= లాగి; దాని, ఉదరదళనంబు, 
ఆ థ్‌ న్‌ బ్రా 
చేసి= ఆ చేపయొక్కపొట్టను పగులగొట్టి (చీల్చి); అందున్‌+ఒక్క కొడుకున్‌, ఒక్క, కూంతును= ఆ చేపపొట్టలో ఒక 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


కుమారుడిని, ఒక కూతురును; కని= చూచి; వారిని= వారిద్దరిని; ఒనరన్‌= చక్కగా; తెచ్చి; తద్‌క్షణంబు+అ= వెంటనే; 
దాశరాజునకున్‌+ఇచ్చిరి. 


తాత్సర్యం: జాలరులు మరుగువలలు వేసి, ఆ చేపను లాగి, దానికడుపును చీల్చి అందులో ఒకకొడుకును, 
కూతురును కనుగొని, వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజున కిచ్చారు. 


మత్స్యగంధి వృత్తాంతము (సం. 1-57-50) 


వ. అయ్యద్రికయు మానుషప్రసవం బొనరించినం దనకు శాపమోక్షణం బగు నని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి 
మీనయోని విడిచి, దివ్యవనిత యయి దేవలోకంబునకుం జనియె; మటియును మత్ఫ్యోదరంబున బుట్టిన 
యక్కొడుకు మత్స్యరాజునాం బరంగి, ధర్మపరుం డయి మత్స్యదేశంబున కధిపతి యయ్యె; నక్కూంతును 
దాశరాజు దనకూ(తుంగా? జేకొని పెంచినం బెరుగుచు. 33 


ప్రతిపదార్థం: ఆ+అద్రికయున్‌= అద్రిక అనే పేరు కలిగిన ఆ అప్పరసయును; మానుషప్రసవంబు= మానవుడిని కనటం; 
ఒనరించినన్‌= చేసినట్లయితే; తనకున్‌; శాపమోక్షణంబు+అగున్‌= శాపంనుండి తొలగటమౌతుంది; అని; బ్రహ్మవచనంబు= 
(బ్రహ్మదేవునియొక్కవాక్కు; కలుగుటన్‌+చేసి= కలిగినందువలన; మీనయోనిన్‌= చేపగర్భం; విడిచి; దివ్యవనిత+అయి= 
దేవతా(స్తీ అయి; దేవలోకంబునకున్‌; చనియెన్‌; మజీయును; మత్స్య+ఉదరంబునన్‌= చేపకడుపులో; పుట్టిన; ఆ+కొడుకు; 
మత్స్యరాజు నాన్‌= మత్స్యరాజుఅనే పేరుకలవాడై; పరంగి= ప్రసిద్దిచెంది; ధర్మపరుండు+అయి= ధర్మమం దాసక్తికలవా డై; 
మత్స్యదేశంబునకున్‌; అధిపతి+అయ్యెన్‌= రాజయ్యాడు; దాశరాజు; ఆ+కూంతును= ఆ ఆడపిల్లను; తనకూంతున్‌+కాన్‌+చేసికొని= 
తనకుమార్తెగా చేసికొని; చేకొని= స్వీకరించి; పెంచినన్‌= పెంచగా; పెరుంగుచున్‌= అభివృద్ధిచెందుతూ. 


తాత్పర్యం: అ(ద్రిక అనే పేరు కలిగిన ఆ అప్పరస మనుష్యులను కంటే తనకు శాపం తీరిపోతుం దని బ్రహ్మ 
చెప్పినందువలన మత్స్యగర్భాన్ని విడిచి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. చేపకడుపున పుట్టిన ఆ 
కుమారుడు మత్స్యరాజనే పేరుతో ప్రసిద్దుడై మత్స్యదేశానికి రాజైనాడు. ఆ ఆడపిల్లను దాశరాజు తనకూతురుగా 
చేసికొని పెంచుతుండగా ఆమె వృద్ది చెందుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అంబుజముఖి యక్కన్య ప్రి; యం బొనరంగ మత్స్యగంది యనగా ధర్మా 
ర్థంబుగ6 దనతండ్రి నియో | గంబున నయ్యమున నోడ( గడపుచు నుందెన్‌. 34 


ప్రతిపదార్థం: అంబుజముఖి= పద్మంవంటి ముఖం గల; ఆ+కన్య= ఆ బాలిక; ప్రియంబు+ఒనరంగన్‌= (పేమ కలిగేటట్టుగా; 
మత్స్యగంధి +అన(గాన్‌= మత్స్యగంధి (చేపలవానన కలది) అనే పేరుతో; ధర్మ+అర్థంబుగన్‌= ధర్మంకొరకు; 
తం(డ్రినియోగంబునన్‌= తండ్రియైన దాశరాజుయొక్క ఆజ్ఞతో; ఆ+యమునన్‌= ఆయమునానదిలో; ఓడన్‌= నావను; 
కడపుచున్‌+ఉండెన్‌= నడుపుతూ ఉన్నది. 


తాత్సర్యం: పద్మంవంటి చక్కటిముఖం గల ఆ కన్య మత్స్యగంధి అనేపేరుగలదై, తనతండ్రి ఆజ్ఞదొప్పున 
యమునానదిలో ఓడ నడుపుతున్నది. 


ఆదిపర్వము - తృతీయాశ్వాసము 239 
వ. అంత. 35 
ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట. 
తాత్పర్యం: పిమ్మట. 
చ. గతమదమత్సరుండు, త్రిజగద్వినుతుండు, వసిష్టపాత్తు( డు 
న్నతమతి, శక్తిపుత్తు, డఘనాశనఘోరతపోధనుండు, సు 


వ్రతు( డయి తీర్థయాత్ర చనువాండు, పరాశరు( డన్మునీంద్రుం డ 
య్యతివ( దలోదరిం గనియె నయ్యమునానది యోడరేవునన్‌. 36 


ప్రతిపదార్థం: గత, మద, మత్సరుండు= గతించిన మదం, మాత్సర్యం కలవాడు, అంటే మదమాత్సర్యాలు లేనివాడు; 
(త్రిజగత్‌+వినుతుండు= ముల్లోకాలచేత పొగడబడినవాడుః వసిష్టపా(త్రుడు= వసిష్థమహామునియొక్క పుతుడివుతుడు; 
ఉన్నతమతి= పెద్దమనస్సుకలవాడు; శక్తిపుత్రుడు= శక్తిమహామునికుమారుడు; అఘ, నాశన, ఘోర, తపస్‌+ధనుండు= 
పాపాన్ని నశింపజేసేటటువంటి భయంకర మైన తపస్సే ధనంగా కలవాడు; సువ్రతుండు= చక్కనిపుణ్యకర్మలు కలవాడు; 
అయి; తీర్ణయా(త్ర= పుణ్యక్షేత్రానికి ప్రయాణం; చనువా(డు= వెళ్ళేవాడు; పరాశరు(డు+అన్‌= పరాశరు డనే పేరు కలిగిన; 
మునీంద్రుండు= మునిశ్రేషుడు; ఆ+యమునానది+ఓడరేవునన్‌= ఆ యమునానదిలో ఓడలు ఆగేచోట; తలోదరిన్‌= సన్నని 
ఉదరం గల దైన; ఆ, అతివన్‌= ఆ స్ర్తీని (మత్స్యగంధిని); కనియెన్‌= చూశాడు. 


తాత్సర్యం: మదమాత్సర్యాలు లేని సాధుశీలి, ముల్లోకాలచేత పొగడ్తల నందుకొన్నవాడు, విశాలహృదయుడు, 
పాపాలను నశింపచేసే మహాతపస్సంపన్నుడు, (వ్రతనిష్ట గలవాడు, వసిష్టుడికి పౌత్రుడు, శక్తిమహామునికి పుత్రుడు 
అయిన పరాశరు డనే పేరు గల మునీంద్రుడు తీర్థయాత్రకు వెళుతూ యమునానదిఓడరేవులో ఆ మత్స్యగంధిని 
చూచాడు. 


విశేషం: పరాశరుడిపుత్రుడే వ్యాసభగవానుడు. వ్యాసమహర్షివంశవృక్ష మిది. “వ్యాసం వసిష్ట నప్తారం శ్తీపౌత్ర మకల్మషమ్‌ । 
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌” ॥ వసిష్టుడిమునిమనుమడు, శక్తిమహాముని పౌత్రుడు, పరాశరుడికుమారుడు, 
శుకుడికి తండ్రి యైనవాడు వ్యాసుడు. అంటే: వసిష్టుడిపుత్రుడు శక్తిమహాముని; శక్తిపుత్రుడు పరాశరుడు; పరాశరుడిపుత్రుడు 
వ్యాసుడు. వ్యాసుడికుమారుడు శుకమహర్షి 


వ. _ఇట్లేకతంబ యేకవస్త యై యోడ నెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతిం జూచి యా మునివరుండు 


దానియందు మదనపరవశుం డై దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబున నెటింగి, యయ్యోడ యెక్కి దానితో 
నొక్కటం జని చని. 37 


ప్రతిపదార్థం: ఇట్లు; ఏకతంబు+అ= ఒంటరిగానే; ఏకవ(స్త+ఐ= ఒకేవస్తం గలదై; ఓడను ఎక్క వచ్చువారిన్‌; నిరీక్షించుచున్‌+ఉన్న= 
ఎదురుచూస్తున్న; సత్యవతిన్‌= మత్స్యగంధిని; చూచి; ఆ మునివరుండు= మునిశ్రేష్టు డైన ఆ పరాశరుడు; దానియందున్‌= 
ఆ మత్స్యగంధియందు; మదనపరవశుండు+ఐ= మన్మథుడికి లొంగినవా డై; దానిజన్మంబు= ఆ మత్స్యగంధి పుట్టుకను; 
తన; దివ్యజ్ఞానంబునన్‌= అలౌకిక మైన జ్ఞానంతో; ఎటీంగి; ఆ+ఓడ= ఆ ఓడను; ఎక్కి; దానితోన్‌= ఆ సత్యవతితో; 
ఒక్కటన్‌+చని= వెంబడివెళ్ళి; చని. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇట్టా ఒంటరిగా ఒకేవ(స్తం ధరించిందై ఓడ నెక్కేందుకు వచ్చేవారికోసం వేచిఉన్న మత్స్యగంధిని 
పరాశరుడు చూచి, మోహించి, తన దివ్యజ్ఞానంచేత ఆమెజన్మవృత్తాంతాన్ని (గ్రహించి, ఆమెతోపాటు పోయి పోయి. 


సీ, చపలాక్షిచూపులచాడ్చున కెడ మెచ్చు । జిక్కనిచను(గవC( జీఅం గోరు, 
నన్నువకౌందీగ యందంబు మది నిలు, | జఘనచక్రంబుపై( జలుపు దృష్టి, 
యభిలాష మేర్పడు నట్లుండంగా. బల్కు, । వేడ్మృతో మటుమాట వినగ దివురు, 
నతిఘనలజ్ఞావనత యగు నక్కన్య । పై( బడి లజ్జయు. బాపం గడంగు 


ఆ. నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు | లయ్యు, గడువివిక్త మయినచోట 
సతులగోష్టి( జిత్తచలన మొందుదు; రెందు€ । గాముశక్తి నోర్వ(గలరె జనులు. 38 


ప్రతిపదార్థం: చపలాక్షి= చంచలా లైన చూపులు కల ఆ మత్సుగంధియొక్క; చూపుల, చాడ్పునకున్‌= చూపులవిధానానికి; 
ఎడన్‌+మెచ్చున్‌= హృదయంలో మెచ్చుకొన్నాడు; చిక్కని, చనుగవన్‌= ఒత్తయిన చనుదోయిని; చీజున్‌, కోరున్‌= చీల్చ(గిల్ల) 
కోరాడు; అన్నువ, కౌ(దీ(గ= సన్నటితీగెవంటి నడుముయొక్క; అందంబున్‌; మదిన్‌, నిల్పున్‌= మనస్సునందు నిలిపాడు; 
జఘన, చక్రంబుపైన్‌= గుం[డ్రనిపిరుదులపై; దృష్టిన్‌= దృష్టిని; చలుపున్‌= ప్రసరింప జేశాడు; అభిలాషము= కోరిక; ఏర్పడునట్టుండం 
గాన్‌= తేటతెల్లమగునట్టుగా (తేటతెల్లమయేటట్టుగా); పల్కున్‌= పలికాడు; వేడ్కతోన్‌= వేడుకతో; మజుమాట= (ప్రత్యుత్తరాన్ని; 
వినంగన్‌= వినేందుకు, తివురున్‌= ప్రయత్నించాడు; అతి, ఘన, లజ్ఞా+అవనత+అగు= మిక్కుట మైన సిగ్గుతో వంగింది 
అయిన (వంగిన); ఆ+కన్యపైన్‌+పడి= ఆ కన్యమీదపడి; లజ్ఞయున్‌= (ఆకన్యయొక్క) సిగ్గును; పాపన్‌+కడ(గున్‌= పోగొట్టేందుకు 
ప్రయత్నించాడు; ఎంతశాంతులయ్యున్‌= ఎంతటి శాంతం కలవా రైనా; ఎంతజిత+ఇం(ద్రియులు+అయ్యున్‌= ఎంతగా 
ఇంద్రియాలను జయించినవా రైనా; కడున్‌= మిక్కిలి; వివిక్త్రము+అయినచోటన్‌= ఏకాంత మైన తావులో; సతులగోష్టిన్‌= 
స్రీలతోడికూటమియందు; చిత్తచలనము+ఒందుదురు= మనశ్చాంచల్యాన్ని పొందుతారు; జనులు= (ప్రజలు; కాము శక్తిన్‌= 
మన్మథునిసామర్భ్యాన్ని; ఓర్వన్‌+కలరె= సహింపగలరా? (సహింపలేరు.) 


తాత్సర్యం: పరాశరుడు మత్స్యగంధినేత్రసౌందర్యాన్ని చూచి మనసులో మెచ్చుకొన్నాడు. ఆమెచనుదోయిని నఖక్షతం 
చేయగోరాడు. ఆమె సన్నటినడుము సొగసును మనస్సులో నిలుపుకొన్నాడు. ఆమె జఘనప్రదేశమందే దృష్టి 
నిలుపుకొన్నాడు. తనకోరిక వెల్లడి అయ్యేటట్టుగా మాటలాడాడు. ఆమెప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్ళూరాడు. 
మిక్కుట మైన సిగ్గుతో నున్న ఆ కన్యమీద పడి ఆమెలజ్జ్ఞను బాపేందుకు ప్రయత్నించాడు. ఎంతశాంతులైనా, 
ఎంతజితేంద్రియు లైనా, ఏకాంతస్థలంలో స్రీలకూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు. మన్మథునిబలాన్ని 
ఓర్వగలజను లున్నారా? లేరనుట. 


విశేషం: సామాన్యంచేత విశేషం సమర్థింపబడింది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసమని అభి ప్రాయం. 
లక్షణం: సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌ (కువలయానందమ్‌) 
థి [2] థి 


వ. ఇట్లు విగతలజ్ఞాపరవశుం డయి మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక కెజింగించిన, నదియును దీని 
కొడంబడనినాండు నా కలిగి యిమ్ముని శాపం బిచ్చునో యని వెజచి యి ట్లనియె. 39 


ప్రతిపదార్థం: ఇట్టు, విగత, లజ్ఞా, పరవశుండు+అయి= పూర్తిగా విడిపోయిన లజ్జకు లొంగిన వాడై; మునివరుండు= 
మునిశ్రేష్ణుడైన ఆపరాశరుడు; తనఅభిప్రాయంబు; ఆ+కన్యకకున్‌= ఆ పడుచునకు; ఎటింగించినన్‌= తెల్పగా; అదియును= 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 241 


ఆ మత్స్యగంధియు; దీనికిన్‌= ఇందుకు; ఒడంబడనినాండు= ఒప్పుకొననినాడు; నాకున్‌+అలిగి= నామీద కోపగించి; ఈ+ముని= 
ఈ బుషి శాపంబు+ఇచ్చునో+అని; వెబిచి= భయపడి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా మునిపుంగవు డైన పరాశరుడు సిగ్గువిడిచి తనకోరికను ఆ కన్యకు తెల్పగా, ఇందుకు 
ఇష్టపడకపోతే ఆ ముని శపిస్తాడేమో అని భయపడి ఇలా అన్నది. 


తరలము. 
తనువు మీన్పొలవల్లు జాలరిదాన, నట్లును గాక యే 
ననఘ! కన్యకం గన్యకావ్రత మంతరించిన నెట్లు మ 
జ్ఞనకునింటికిం బోవ నేర్తుణ బ్రసాదబుద్ది యొనర్పు స 
న్మునిగణోత్తమ! నాకు దోషవిముక్తి యె ట్లగు నట్లుగాన్‌. 40 


ప్రతిపదార్థం: తనువు= శరీరం; మీన్‌, పొల వల్బు= చేపవాసన వచ్చేటువంటి; జాలరి, దానను= చేపలు పట్టేవారికులానికి 
చెందినదానిని; అట్టునుగాక; ఏను= నేను; అనఘ!= ఓపుణ్యుడా! కన్యకన్‌= కన్నెను; కన్యకా, వ్రతము= కన్యగాఉండే 
నియమం; అంతరించినన్‌= నళించినచో; ఎట్టు; మత్‌+జనకు+ఇంటికిన్‌= నా తండ్రియొక్కఇంటికి; పోవన్‌, నేర్తున్‌= పోజాలెదను? 
(పోగలను); సత్‌+మునిగణ+ఉత్తమః= (్రేష్టు లైన మునులసమూహంలో శ్రేష్టుడా; నాకున్‌; దోషవిముక్తి= దోషంనుండి తొలగటం; 
ఎట్టు+అగున్‌= ఎట్టవుతుందో; అట్టుగాన్‌= ఆ విధ మయ్యేటట్టుగా; ప్రసాదబుద్ది= అనుగ్రహంతో కూడిన బుద్దిని; ఒనర్పుము= 

(30) (30) (30) ౧? ఠా > 
చేయవలసింది. 


తాత్సర్యం: శరీరం చేపలవాసనతో కూడినట్టి జాలరిదాన్ని నేను. అదీకాక ఓ పుణ్యాత్ముడా! నేను కన్యను. నా 
కన్వాత్వం అంతరిస్తే నేను ఎట్టా నా తండ్రిగడప (త్రొక్కుతాను? ఓ మునిగణోత్తమా! నాకు దోషం కలగని రీతిగా 
అను[గ్రహించవలసింది. 


వ. అనిన నమ్మునివరుండు గరంబు సంతోషించి 'నాకు నిష్టంబు సేసినదాన నీకన్యాత్వంబు దూషితంబు గా, 
దోడకు' మని దానికి వరం బిచ్చి, నీవు వసు వనురాజర్నివీర్యంబునం బుట్టినదానవు గాని సూతకులప్రసూతవు 
కా వని చెప్పి, దానిశరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగా. బ్రసాదించిన, నది 
గంధవతి యనియు, యోజనగంధి యనియుంబరంి, తత్త్ససాదంబున ననేక దివ్యాంబరాభరణభూషితయు 
నయి యమునానదీద్వీపంబున నోడ చేర్చి. 41 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు, పరాశరుడు; కరంబు= మిక్కిలి; సంతోషించి; 
నాకున్‌; ఇష్టంబు= ప్రియం; చేసినదానన్‌= చేసినందువలన; నీ కన్యాత్వంబు= నీ కన్నెతనం; దూషితంబు= నిందింపబడినది; 
కాదు; ఓడకుము= భయపడకు; అని; దానికిన్‌= ఆ మత్స్యగంధికి; వరంబు+ఇచ్చి; నీవు; వసురాజ+బుషి= వసు వనేపేరు 
కల రాజర్షియొక్క; వీర్యంబునన్‌= రేతస్సువలన; పుట్టినదానవు; కాని; సూతకుల(ప్రసూతవు= సూతకులమందు పుట్టినదానివి 
కావు; అని; చెప్పి; దాని; శరీరసౌగంధ్యంబు= శరీరపరిమళం; యోజనంబునన్‌+కోలెన్‌= ఆమడ దూరంవరకు; జనులకున్‌; 
ఏర్పడు+అట్టు, కాన్‌= తెల్లమయేటట్టుగా; ప్రసాదించినన్‌= అనుగ్రహించగా; అది= ఆ మత్స్యగంధి; గంధవతి అనియున్‌; 
యోజనగంధి; అనియున్‌; పరంగి= (ప్రసిద్దిచెంది; తద్‌+ప్రసాదంబునన్‌= ఆ పరాశరుడి అనుగ్రహంతో; అనేకదివ్య+ 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంబర+ఆభరణ, భూషితయున్‌= పెక్కుదివ్యము లైన వస్తాలతోను, ఆభరణాలతోను అలంకరించబడినది, అయి; 
యమునాద్వీపంబునన్‌, ఓడ చేర్చి= యమునా నదిలో చుట్టూ నీరున్న నేలగల చోటుకు (ద్వీపం దగ్గరికి) నావను చేర్చి. 


తాత్సర్యం: మత్స్యగంధిమాటలకు పరాశరుడు చాలాసంతోషించి, 'నాకు ప్రియంచేసినందువలన నీకన్యాత్వం 
చెడదు; భయపడకు" అని వర మిచ్చి, “నీవు వసురాజర్షివీర్యంవలన జన్మించినదానివి కాని, సూతకులంలో పుట్టినదానివి 
కావు” అని ఎజుకపరచి ఆమెశరీరసుగంధం యోజనదూరంలో కల జనులకు ఎరుక పడేటట్టుగా (తెలిసేటట్లుగా) 
అనుగ్రహించాడు. ఆమె గంధవతిగా, యోజనగంధిగా (ప్రసిద్దిచెందింది. ఆమె పరాశరుడి అనుగ్రహంతో 
దివ్యవ(స్రాభరణాలంకృతు రాలై యమునాద్వీపానికి ఓడను చేర్చి. 


తే. 'ఎల్లవారును జూడంగ నిట్టిబయల । నెట్లు సంగమ మగు' నని యింతి యన్న 

నమ్మునీంద్రుండు గావించె నప్పు డఖిల । దృష్టిపథరోధినీహారతిమిర మంత. 42 
ప్రతిపదార్థం: ఎల్లవారును= సమస్తజనులును; చూడంగన్‌; ఇట్టి బయలన్‌= ఇటువంటి బాహ్యప్రదేశంలో; ఎట్టు; 
సంగమము+అగున్‌= కలయిక జౌతుంది; అని; ఇంతి= ఆ యోజనగంధి; అన్నన్‌= పలుకగా; అమ్మునీంద్రుండు= ఆ 


మునిశ్రేష్టు డైన పరాశరుడు; అప్పుడు; అఖిల, దృష్టి, పథ, రోధి, నీహార, తిమిరము= అశేషజనుల దృక్పథాలను నిరోధించే 
మంచు అనే చీకటిని; అంతన్‌= అంతటా; కావించెన్‌= కల్పించాడు. 


తాత్సర్యం: 'అందరూ చూస్తుండగా ఇటువంటిబయలు ప్రదేశంలో ఎట్టా కలయిక అవుతుం?” దని యోజనగంధి 
అనగా అప్పు డాపరాశరముని సమస్తజనులదృష్టిని నిరోధించే మంచుచీకట్లను కల్పించాడు. 


శ్రీవేదవ్యాసమునీంద్రుని యవతారము (సం. 1-57-70) 


క పరమేష్టికల్పు( డగు న । ప్పరాశరుసమాగమమున( బరమగుణైకా 
భరణకు ననవద్యమనో ।; హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్‌. 43 


ప్రతిపదార్థం: పరమేష్టి కల్పుండు+అగు= (బ్రహ్మదేవుడితో సమాను డైన; ఆ+పరాశరు= ఆ పరాశరుడియొక్క; సమాగమమునన్‌= 
కలయికవలన; పరమ, గుణ+ఏక+ఆభరణకున్‌= ఉత్తమగుణాలే ముఖ్యమైన భూషణంగాకలదియున్నూ; అనవద్యమనోహరమూర్తికిన్‌= 
నిర్హోషం, మనోజ్ఞం అయిన ఆకారం కలదియున్నూఅయిన; సత్యవతికిన్‌= యోజనగంధికి; ఆ మునిశక్తిన్‌= ఆ 
పరాశరమునిమహిమతో. 


తాత్సర్యం: (బ్రహ్మసమాను డైన ఆ పరాశరమహర్షి సంగమంతో సుగుణాభరణకు, నిర్జోషం, మనోహరం అయినరూపం 
కలిగిన సత్యవతికి ఆ మునిమహిమవలన. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సద్యోగర్ణంబున నహి | మద్యుతితేజుండు వేదమయు. డఖిలమునీం 

ద్రాద్యు(డు వేదవ్యాసుం । డుద్యద్‌జ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్‌. 44 
ప్రతిపదార్థం: సద్యస్‌+గర్భంబునన్‌= తత్కాలగర్భాన; అహిమద్యుతి తేజుండు= సూర్యుడితేజస్సువంటి తేజస్సుకలవాడు; 
వేదమయుండు=(వేదాలచేత) జ్ఞానంచేత నిండినవాడు; అఖిలమునీం(ద్ర+ఆద్యు(డు= నమస్తమునులలో మొదటివాడు; 
వేదవ్యాసుండు; ఉద్యత్‌+జ్ఞానంబుతోడన్‌= ఉదయిస్తున్న జ్ఞానంతో; ఉదితుండు+అయ్యెన్‌= జన్మించాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 243 


తాత్పర్యం: ఆ సత్యవతికి తత్కాలగర్భమందు సూర్యసన్నిభుడు, వేదమయుడు, ఆదిముని అయినటువంటి 
వేదవ్యాసుడు జ్ఞానవంతు డై అవతరించాడు. 


క. ఆ యమునాద్వీపమున న । మేయుండు కృష్ణుండయి లీలమెయి6 గృష్టద్వై 
పాయను. డన బరంగి వచ । శ్రీయుతుండు తపంబువలనఈ జిత్తము నిలిపెన్‌. 45 


ప్రతిపదార్థం: ఆ యమునాద్వీపమునన్‌; అమేయు(డు= మహనీయుడు; కృష్ణుడు+అయి= నల్లనివాడై; లీలమెయిన్‌= విలాసంతో 
లేదా-మహిమతో; కృష్ణద్వైపాయను(డు+అనన్‌+పర(గి= కృష్ణద్వైపాయను డనే పేరుతో ప్రసిద్దిచెంది; వచస్‌+ శ్రీయుతు(డు= 
వాక్యసంపదతో కూడిన ఆ వ్యాసుడు; తపంబువలనన్‌= తపస్సునందు; చిత్తము నిలిపెన్‌= మనసు నిలిపాడు. 


తాత్సర్యం: ఆ యమునాద్వీపంలో మహనీయుడు; నల్లనివాడు; వచస్సంపన్నుడు అయినట్టి అతడు కృష్ణద్వెపాయను 
౧ అ 
డన్నపేరుతో ప్రసిద్దుడై తపోమార్గంలోనే మనసు నిలిపాడు. 


విశేషం: కృష్ణద్వై పాయనుడు= నల్లనైన యమునానదియొక్క ద్వీపాన్ని జన్మస్థానంగా కలవాడు. 


వ. పరాశరుండు సత్యవతి గోరిన వరంబు లిచ్చి నిజేచ్చ నరిగె; నంత గృష్టద్వైపాయనుండును గృష్టాజిన పరిధాన 
కపిలజటామండల దండకమండలు మండితుం డై తల్లిముందట నిలిచి కరకమలంబులు మొగిచి మొక్కి 
'మీకుం బనిగలయప్పుడ నన్నుం దలంచునది; యాక్షణంబ వత్తు నని సకలలోకపావనుం డఖిలలోక 
హితార్థంబుగా( దపోవనంబునకుం జని, యందు మహాఘోరతపంబు సేయుచు. 46 


ప్రతిపదార్థం: పరాశరుండు; సత్యవతి, కోరినవరంబులు; ఇచ్చి; నిజ+ఇచ్చన్‌= తనఇష్ట(ప్రకారంగా; అరిగెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌; కృష్ణద్వైపాయనుండును; కృష్ణాజినపరిధాన= జింకచర్మపు వ(స్తంతోను; కపిల, జటా, మండల= గోరోజనవర్లం వంటి 
వర్షం గల జడల సమూహంతోను; దండ, కమండలు, మండితుండు+ఐ= దండంతోను, జలపాత్రతోను (ప్రకాశించినవాడై; 
తల్లిముందట నిలిచి; కరకమలంబులు= హస్తపద్మాలు; మొగిచి= మోడ్చి; మొక్కి, మీకుం బనిగల, అప్పుడు+అ; నన్నున్‌ 
తలంచునది; ఆక్షణంబు+అ= ఆక్షణాన్నే; వత్తును; అని, సకలలోకపావనుండు= సమస్తలోకాలలోనూ పవిత్ర మైనవా డైన 
ఆ వ్యాసుడు; అఖిలలోకహిత+అర్థంబు, కాన్‌= సమస్తలోకాలయొక్క మేలుకొరకు; తపోవనంబునకున్‌; చని; అందున్‌; 
మహాఘోరతపంబు= గొప్ప భయంకరమైన తపస్సు; చేయుచున్‌= చేస్తూ, 


తాత్సర్యం: పరాశరుడు సత్యవతి కోరినవరా లిచ్చి వెళ్ళిపోయాడు. అంతట కృష్ణద్వైపాయనుడు జింకచర్మపు 
వస్తంతోను, ఎజ్జని జడలతోను, దండకమండలాలను ధరించి తల్లిముందర నిలచి ఆమెకు (మొక్కి, మీకు పని 
కలిగినప్పుడు నన్ను తలవండి; ఆ క్షణమే నేను వస్తా” నని చెప్పి, పరమపవి(త్రు డైన ఆ వ్యాసుడు లోకహితానికై 
తపోవనానికి వెల్లి అక్కడ మహాభయంకర మైన తపస్సుచేస్తూ, 


నిశేషం: 40వ పద్యంలో మత్స్యగంధి తన కన్యకావ్రతం అంతరించటంవలన కలిగే దోషంనుండి తాను విముక్తురా లయ్యే 
వరాన్ని కోరింది. పరాశరుడు ఆ వరం ఇచ్చాడు. పరాశరుడిపొందువలన ఆమె కన్యాత్వం కోల్పోయింది. పుత్రవతి అయింది. 
పరాశరుడు వెళ్లాడు. కాని, ఆమెయందు కన్యాత్వం యథాపూర్వంగానే నిలిచి ఉన్నది. దానితో ఆమెకు పరాశరపత్ని అనే దోషం 
లేకుండా పోయింది. ఆమెకు సద్యోగర్భంవలన వ్యాసుడు పుట్టాడు. అతడు సద్యోయౌవనుడైనాడు; తల్లికి మొక్కి తపోవనానికి 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెళ్ళాడు. ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తానని వరంలాంటి వాగ్దాన మిచ్చాడు. అవివాహిత అయిన మత్స్యగంధికి పుట్టినపుత్రుడు 

అటా పుటి అటా వెళ్లకపోతే ఆమె కన్యాత్వం దూషితమయ్యేది. చివరకు ఆమె కన్యగానే మిగిలింది. కాని, మత్స్యగంధి 
లా [2] ల్‌. భా 

యోజనగంధిగా మారింది. కన్యగా ఉన్నప్పటి శరీరమత్స్యగంధ దోషంకూడా పోయింది. ఆమె కేర్పడిన శరీరసౌగంధ్యమే 

తరువాతికథలో శంతనుడిని ఆకర్షించింది. హస్తినాపుర పట్టమహిషిని చేసింది. కథను లోనారసి చూచేవారికి స్ఫురించే ఈ 

కథార్థాలన్నీ (ప్రసన్నకథాకవి(లి) తార్థయుక్తితో నన్నయ సాధించిన వస్తుధ్వని విశేషాలే. 


ఉ. సంచిత పుణ్యు( డంబురుహసంభవునంశము దాల్లి పుట్టి లో 
కాంచితు( డైనవా(డు నిఖిలాగమపుంజము నేర్పడన్‌ విభా 
గించి జగంబులందు వెలింగించి సమస్తజగద్దితంబుగాం 


బంచమవేద మై పరంగు భారతసంహిత. జేసి నున్నత్రిన్‌. 47 


ప్రతిపదార్థం: సంచిత పుణ్యు(డు= కూడబెట్టిన పుణ్యాలు కలవాడు; అంబురుహ సంభవు నంశము= (బ్రహ్మయొక్క అంశం; 
తాల్ఫి= ధరించి; పుట్టి; లోక+అంచితు(డు+ఐనవా(డు= లోకమందు పూజించబడిన వా డైనటువంటి కృష్ణద్వైపాయనుడు; 
నిఖిల+ఆగమ పుంజము= సకల వేదాల సమూహం; ఏర్పడన్‌= తేటతెల్ల మయ్యేటట్టుగా; విభాగించి= వేర్పాటు చేసి; 
జగంబులందున్‌ వెలింగించి= లోకాలలో ప్రకాశింపజేసి; సమస్త జగత్‌+హితంబుగాన్‌= సకల జగాలకు మేలు చేసేదిగా; 
పంచమ వేద మై పరంగు= ఐదవవేదంగా (ప్రసిద్ద మైన; భారత సంహితన్‌= భారతమనే వేదభాగాన్ని; ఉన్నతిన్‌= గొప్పగా; చేసెన్‌. 


తాత్పర్యం: పుణ్యనిధియున్నూ, బ్రహ్మఅంశాన జన్మించిన లోకపూజ్యుడున్నూ అయినట్టి ఆ కృష్ణద్వైపాయనుడు 
వేదాలను విభాగించి, వాటిని లోకంలో (ప్రశస్తం కావించి, విశ్వశ్రేయస్సుకై పంచమవేద మని (ప్రసిద్ది చెందిన ఈ 
భారతసంహితను రచించాడు. 


విశేషం: ఈపద్యం ప్రసాదగుణరంజిత. భారతసంహితను రచించిన వ్యాసుడిపుట్టుకనుగురించి నన్నయ చెప్పి, ఆ తరువాత 
భీష్మాది వీరుల పుట్టుకలనుగురించి చెప్పబోతున్నాడు. ఈ వరుసలోనే ఎందుకు చెప్పాలి? అనే ప్రశ్న ఏర్పడుతున్నది. దానికి 
రెండుకారణాలు కనబడుతున్నాయి. 5వ పద్యంలో జనమేజయుడు “ప్రీతితో మీరును, భీష్మాది కురువృద్దరాజులు ఉండికూడా 
పాండవ ధార్తరాష్టులు రాజ్యాన్ని విభజించుకొని పాలిస్తూకూడా ఎందుకు యుద్దం జరిగింది" అని వ్యాసుడిని (ప్రశ్నించాడు. 
దానికి తరువాత వైశంపాయనుడు ఆవరుసలోనే సమాధానం చెప్తుకుంటూవస్తూ వ్యాసభీష్ముల జన్మవృత్తాంతాలను ముందుగా 
చెప్పాడు. అంతేకాక దేవతాంశలతో పుట్టినవారిలో (బ్రహ్మాంశకలవాడు వ్యాసుడు. వసువుల అంశలు కలవాడు భీష్ముడు. 
అందువలన ఆ(క్రమంలో చెప్పాడు. అయితే వ్యాసుడు లోకహితార్థం జీవించటానికి పుట్టాడు. భీష్మాదులు యుద్దంచేయటానికి 
పుట్టారు. అందువలన వ్యాసునికథ ప్రత్యేకంగా చెప్పబడింది. భీష్ముడికథ గుంపులో కలిసి పుట్టింది. శంతనుడి కథనుండి 
స్వంతంగా పెరిగింది. వీరిరువురూ భారతకథలో పాల్గొనే పాత్రలే. అయినా, వ్యాసుడు చిరంజీవి, భీష్ముడు దీర్షకాలం 
జీవించినవాడు. ఇటువంటి అర్జాలన్నింటినీ ఆ వరుసలో కథచెప్పటంద్యారా నన్నయ భావింపజేస్తున్నాడు. 


భీష్మాదివీరుల దేవదానవాదుల యంశంబువలన. బుట్టుట (సం. 1-58-3) 


వ. 'మటియుదేవదైత్య దానవ ముని యక్ష పక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్లి భీష్మాది మహావీరులు 
భారత యుద్దంబు సేయ ననేకులు పుట్టిరి. వారల కొలంది యెణింగి చెప్ప ననేకకాలం బనేకసహస్ర 
ముఖంబులవారి కైన నలవిగా' దనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 48 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 245 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ (ఇంకా); దేవ= దేవతలు; దైత్య= దితిసంతాన మైన రాక్షసులు; దానవ= దను సంతాన 
మైన రాక్షసులు; ముని= మునులు; యక్ష= యక్షులు; పక్షి= పక్షులు; గంధర్వ+ఆదులు= గంధర్వులు మొదలైనవారి; 
అంశ+అవతారంబులు= అంశాలయొక్క రూపాలను; తాల్చి= ధరించి; భీష్మ+ఆది+మహావీరులు= భీష్ముడు మొదలైన 
గొప్పవీరులు; భారత యుద్దంబు+ చేయన్‌; అనేకులు= పెక్కుమంది; పుట్టిరి; వారలకొలంది= వారి సామర్థ్యం; ఎటింగి, 
చెప్పన్‌= తెలిసికొని చెప్పేందుకు; అనేకకాలంబు= చాలకాలం; అనేక, సహ(స్ర, ముఖంబులవారికిన్‌+ఐనన్‌= పెక్కు వేలముఖాలు 
కలవారి కైనా; అలవి, కాదు= శక్యం కాదు; అనినన్‌, విని= అని చెప్పుగా విని; జనమేజయుండు= పరీక్షిత్తు కుమారుడు; 
వైశంపాయనునకున్‌= వ్యాసశిష్యు డైన వైశంపాయను డనే మునికి (తో); ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'అంతేకాదు. దేవతలు, రాక్షసులు, మునులు, యక్షులు, పక్షులు, గంధర్వులు మొదలైనవారి అంశాలతో 
భీష్ముడు మొదలైన మహావీరులు భారతయుద్దం చేయటానికి అనేకులు పుట్టారు. వారి బలాబలాలు తెలిసి 
చెప్పటానికి పెక్కువేల ముఖాలు కలవారుకూడా చాలకాలం చెప్పినా సాధ్యం కాదు- అనగా విని జనమేజయుడు 
వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'మునికిట్లనియె' మునితో నిట్టనియె. 'సూ॥ వచ్యర్థా ముఖ్యకర్మంబునకు( దోడ కు వర్లంబులు ప్రాయికంబుగా నగు” 
(బా.వ్యా.) 


క. “'అమరాసుర ముఖ్యుల యం । శములను మహి. బుట్టి 'సకలజనపాలక సం 
ఘములకు భారతరణరం | గమునను లయ మొంద నేమి కారణ? మనినన్‌. 49 


ప్రతిపదార్థం: అమరాసుర, ముఖ్యుల= దేవతలయు, రాక్షసులయు ముఖ్యు లైన వారియొక్క; అంశములను= భాగాలతో; 
మహిన్‌= భూమిపై; సకల, జనపాలక, సంఘములకున్‌= సకల రాజుల సమూహాలకు; పుట్టి= జన్మించి; భారత, రణ, 
రంగమునను= భారత యుద్దరంగంలో; లయము+ఒందన్‌= నాశమయ్యేందుకు; ఏమి కారణము?; అనినన్‌= అని అడుగగా. 


తాత్పర్యం: 'దేవదానవులఅంశలతో పుట్టిన సకలరాజ సమూహాలు భారతయుద్దంలో నశించటానికి కారణం 
ఏమిటి?” అని జనమేజయుడు అడుగగా. 
వ. జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 50 


ప్రతిపదార్థం: జనమేజయునకున్‌= జనమేజయుడితో; వైశంపాయనుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. 


సీ. పరశురాముండు భీకర నిజకోపాగ్ని । నుగ్రు డై యిరువదియొక్కమాటు 
wa న్యం, ను wa 
ధాత్రీతలం బపక్షత్రంబు సేసిన(, । దత్‌క్షత్రసతులు సంతానకాంక్ష 
వెలయంగ బుతుకాలముల మహావిప్రుల | దయం. జేసి ధర్మువు దప్పకుండ. 
బడసిరి పలువుర గొడుకులం గూంతుల, । నిప్పాటం దత్‌క్షత్ర మెసంగి యుర్వి 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బర్వి రాజధర్మపద్దతి ననఘమై, । జారచోర దుష్టజనుల బాధ 
బొరయకుండ నిఖిల భూప్రజాపాలన(। జేయుచుండె శిష్టసేవ్య మగుచు. 51 


ప్రతిపదార్థం: భీకర, నిజకోప+అగ్నిన్‌= భయంకర మైన తన కోప మనే అగ్నిచేత; ఉగ్రుండు+ఐ= భయంకరు డై; ధాత్రీ, 
తలంబు= భూతలాన్ని; అపక్షత్రంబు= క్షత్రియులు లేనిది; చేసినన్‌= చేయగా; తద్‌+క్షత్రసతులు= ఆ క్షత్రియులయొక్క 
భార్యలు; సంతానకాంక్ష= సంతానమం దున్న కోరిక; వెలయంగన్‌= బయల్పడగా; బుతుకాలములన్‌= స్త్రీల బుతు 
సంబంధ మైన సమయాలలో; మహత్‌+విప్రుల, దయన్‌+చేసి= గొప్పవా రైన బ్రాహ్మాణులయొక్క దయవలన; ధర్మువు, 
తప్పకుండన్‌= ధర్మమార్గం వీడకుండగా; పలువురన్‌= పెక్కురను కొడుకులన్‌; కూంతులన్‌; పడసిరి= పొందారు; తద్‌+క్షత్రము= 
ఆ క్షత్రియవంశం; ఎసంగి= ఒప్పారి; ఉర్విన్‌+పర్వి= భూమియందు వ్యాపించి; రాజధర్మ పద్దతిన్‌= రాజధర్మ విధానాన్ని; 
అనఘము+ఐ= పాపరహితమై; జార, చోర, దుష్ట జనుల బాధన్‌= జారులవలన, దొంగలవలన, దుష్టులవలన బాధ; 
పొరయకుండన్‌= కలుగకుండా; నిఖిల, భూప్రజాపాలనన్‌= సమస్త భూమియందున్న ప్రజల పాలనం, శిష్ట, సేవ్యము+అగుచున్‌= 
శిష్టజనులచేత సేవించదగిన దగుతూ; చేయుచుండెన్‌. 


తాత్పర్యం: పరశురాముడు ఉ(గ్రకోపుడై, ఇరవైయొక్కమార్లు దండెత్తి క్షత్రియు లందరిని వధించగా, ఆ రాజుల 

భార్యలు సంతానకాంక్షతో బుతుకాలాలలో బ్రాహ్మణశ్రేష్టుల అనుగ్రహంతో, ధర్మవిధిని అనుసరించి సంతానాన్ని 

పొందారు. మళ్ళీ రాజవంశాలు వర్ణిల్లాయి. అట్లా జన్మించిన రాజులు ధర్మమార్గాన్ని విడువక జార చోర దుష్టజనాల 
m౧ లా రి అ 

బాధ ప్రజలకు కలుగకుండా భూమిని పాపరహితంగా పరిపాలించారు. వారిపాలన శిష్టసేవ్య మై ఉన్నది. 


విశేషం: 'రాజధర్మపద్దతిననఘమై' అనేచోట 'రాజధర్మపథనీతి విడువక అనేపాఠాంతరం ఉన్నది. 


వ. ఇట్లు బ్రాహ్మణ వీర్య ప్రభవు లయిన క్షత్రియులు ధర్మమార్గంబునం బ్రజాభిరక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ 
ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు, బ్రహ్మక్షత్రంబుల కాయుర్వర్ధనంబును, ననవరతయాగతర్పిత పర్జన్య 
ప్రసాదంబునం గోరినయప్పడు వానలు గురియుచు సకల సస్యసమృద్దియు(, బ్రజావృద్దియు నైన భూదేవి 
ప్రజాభారపీడిత యై సురాసుర మునిగణ పరివృతు లై యున్న హరి హర హిరణ్యగర్ట్భుల కడకుం జని యి 


ట్లనియె. 52 


ప్రతిపదార్థం: బ్రాహ్మణ, వీర్య, (ప్రభవులు= బ్రాహ్మాణులయొక్క తేజస్సువలన జన్మించినవారు; అయిన; క్షత్రియులు; 
ధర్మమార్గంబునన్‌= ధర్మశా(స్తపద్దతిలో; ప్రజా+ఆభిరక్షణంబు= (ప్రజలను కాపాడటం; చేయుటన్‌+చేసి= చేయటంవలన; 
వర్ల+ఆ(శ్రమ, ధర్మ, స్థితులు= నాలుగు వర్ణాలయొక్క, నాలుగు ఆ(శ్రమాలయొక్క నియమాలయొక్క వ్యవస్థలు; తప్పక; 
ప్రవర్తిల్లుబయున్‌= ఏర్పడి ఉండగా; (బ్రహ్మ, క్షత్రంబులకున్‌= (బ్రాహ్మణ క్షత్రియ వర్గాలవారికి; ఆయుస్‌+వర్హనంబు= 
ఆయుస్సు పెరగటం; అనవరత యాగ, తర్పిత, పర్జన్య, ప్రసాదంబునన్‌= నిరంతరం యాగాలలో తృప్తి పొందిన దేవేంద్రుడి 
అనుగ్రహంచేత; కోరిన+అప్పుడు; వానలు కురియుచున్‌; సకలసస్యసమృద్దియున్‌= సమస్తమైన పంటలయొక్క సంపద; 
ప్రజావృద్దియున్‌= సంతానవృద్దియు; ఐనన్‌= కాగా; భూదేవి; ప్రజాభారపీడిత+ఐ= (ప్రజలభారంచేత బాధింపబడినదై; సుర+అసుర, 
మునిగణ, పరివృతులు+ఐ= దేవతల, రాక్షసుల, మునుల సమూహంచేత కూడినవా రై; ఉన్నన్‌; హరి, హర, హిరణ్యగర్భులకడకున్‌= 
విష్ణుశివబ్రహ్మలదగ్గరికి; చని; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 247 


తాత్పర్యం: ఈవిధంగా బ్రాహ్మణులవలన జన్మించిన రాజులు ధర్మమార్గంలో ప్రజలను పాలించటంచేత వర్ణాశ్రమ 

ధర్మాలు స్థిరత్వం పొందినవి. (బ్రాహ్మణులకు క్షత్రియులకు ఆయురాయం పెరిగింది. నిరంతరం యజ్ఞాలవలన 
థ> a [on | Sy 

తృప్తి పొందిన దేవేంద్రుడి అనుగ్రహంచేత కోరినప్పుడు వానలు కురిసి, పంటలు పండాయి. ప్రజాబాహుళ్య మధిక 

మయింది. భూదేవి ప్రజాభారాన్ని సహించలేక (బ్రహ్మ విష్ణు మహేశ్వరులవద్దకు వెళ్ళి ఇట్లా పలికింది. 


క. “భూరి ప్రజా నిరంతర । భారము దాల్లు టిది కరము భారము; దయతో 
మీరీభారమునకు( బ్రతి | కారము గావించి నన్ను. గావుం' డనినన్‌. 53 


ప్రతిపదార్థం: భూరి, ప్రజానిరంతర, భారము= అధిక మైన ప్రజలయొక్క ఎడతెగని బరువు; తాల్చుట+ఇది= ధరించుట 
అనునది కరమున్‌, భారము= మిక్కిలి బరువైనది; దయతోన్‌; మీరు; ఈ భారమునకున్‌; (ప్రతికారము= (ప్రతిక్రియ; కావించి= 
చేసి; నన్నున్‌; కావుండు= రక్షింపుడు. (రక్షించండి); అనినన్‌= అని అనగా. 


తాత్సర్యం: “అధిక మైన జనబాహుళ్యభారాన్ని మోయటం నాకు మిక్కిలి భార మౌతున్నది. దయతో మీ రీ 
భారానికి తగినప్రతి[క్రియ చేసి నన్ను రక్షించండి అని భూదేవి పలుకగా. 


క. వనజాసను ననుమతమున | వనరుహనాభుండు వాసవప్రముఖసుప 
ర్వనికాయాంశంబులతో. । దనరంగం బుట్టించె నుర్వి. దనయంశమ్మున్‌. 54 


ప్రతిపదార్థం: వనజాసను= (బ్రహ్మదేవుడి; అనుమతమునన్‌= సమ్మతితో; వనరుహనాభుండు= విష్ణుదేవుడు; వాసవ, ప్రముఖ, 
సుపర్వనికాయాంశంబులతోన్‌= ఇంద్రుడు మొదలైన (ప్రముఖులైన దేవతాగణాల అంశలతో; తన+అంశమ్మున్‌= తనపాలును; 
తనరంగన్‌= అతిశయించేటట్టుగా; ఉర్విన్‌= భూమియందు; పుట్టించెన్‌. 


తాత్సర్యం: (బ్రహ్మదేవుడి సమ్మతితో విష్ణుదేవుడు ఇందద్రాదిదేవతల అంశలతో, తన అంశ అతిశయించేటట్టుగా 
భూమిపై జన్మింపబేశాడు. 


విశేషం: భూభారాన్ని తొలగించటానికి దేవతల అంశాలతో, తన అంశంతో భూమిమీద వీరులను సృష్టించినవాడు (బ్రహ్మ 
కాడు విష్ణువు. ఇది పురాణాలలో వర్షించే సర్లప్రతిసర్లాలవంటిది కాదు. భారతేతిహాసంలో పుట్టిన దైవాసురాంశ సంభూతులు 
విష్ణుసంకల్పంవలన పుట్టినవారు. కురుక్షేత్రయుద్దంలో తాము సంఘర్షణపడి అందులో అపారప్రజానష్టం కలిగించి భూభారం 
తగ్గించటం వారి ఆశయం. 


క. దితిసుత దానవ యక్ష । ప్రతతుల యంశములఈ. బుట్టి ప్రజలకు విహితా 
హితు లగుచుండి రనేకులు | జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్‌. 55 


ప్రతిపదార్థం: దితిసుత, దానవ, యక్షప్రతతులన్‌= దైత్య దానవ యక్షసమూహాలతో; అనేకులు= పెక్కుమంది; జితకాశులు= 
జయశీలురు; శిశుపాల+ఆదుల్‌= శిశుపాలుడు మొదలైన; ధరణీపతులు= రాజులు; పుట్టి= జన్మించి; (ప్రజలకున్‌= (ప్రజలకు 
విహిత+అహితులు+అగుచుండిరి= మిత్రులున్నూ, శృత్రువులున్నూ అవుతున్నారు. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దైత్య దానవ యక్షుల అంశలతో పెక్కుమంది శిశుపాలాది జయగర్వితులైన రాజులు జన్మించి 
(ప్రజలకు హితులుగానూ, అహితులుగానూ ఉన్నారు. 


చ. అతులబలాధ్యు లైన యమరాంశ సముద్ధవు లెల్ల బాండుభూ 

పతిసుతపక్ష మై, సురవిపక్ష గణాంశజు లెల్ల దుర్మదో 

ద్దత కురురాజ పక్షమయి, ధారుణిభారము వాయ ఘోరభా 

రతరణభూమి నీల్గిరి పరస్పరయుద్దము సేసి వీరు లై. 56 
ప్రతిపదార్థం: అతుల బలాఢ్యులు+ఐన= సాటిలేని బలసంపన్ను లైన; అమర+అంశ సముద్భవులు+ఎల్లన్‌= దేవతల 
అంశలతో పుట్టిన వా రంతా; పాండుభూపతి సుత, పక్షము+ఐ= పాండవేయుల పక్షాన్ని పొంది; సుర విపక్షగణ + 
అంశజులు+ఎల్లన్‌= రాక్షసుల సమూహాల అంశాలలో పుట్టిన వారంతా; దుర్మద+జఉద్దత కురురాజ పక్షము+అయి= దుర్మదుడున్నూ, 


గర్వితుడున్నూ అయిన దుర్యోధనుడి పక్షం పొందినవారై; ధారుణి, భారము+పాయన్‌= భూభారం తొలగేటట్టుగా; వీరులు+ఐ; 
పరస్సరయుద్దము+చేసి= ఒకరితో, ఒకరు పోరాడి; భారత రణభూమిన్‌= భారతయుద్దరంగంలో; ఈల్లిరి= చనిపోయారు. 


తాత్సర్యం: దేవతల అంశలతో జన్మించిన సాటిలేని పరాక్రమవంతు లంతా పాండవేయులపక్షమై, రాక్షసాంశలతో 
పుట్టినవారంతా ఉద్దతుడు, ఉన్మదుడు అయిన దుర్యోధనుడిపక్షాన్ని పొంది, వీరులై ఒకరితో ఒకరు పోరాడి 
భూభారం తొలగేటట్టుగా భారత రణరంగాన హతులైనారు. 


విశేషం: దేవాసుర ప్రవృత్తుల నడుమ జరిగే బలమైన సంఘర్షణను వర్లించటం ఇతిహాస స్వభావం. 
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 57 


ప్రతిపదార్థం: ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఈవిధంగా అన్నాడు. 


క. ఆదిత్య దైత్య దానవు, లాదిగం గల భూతరాశి దగు సంభవమున్‌ 

మేదిని. దదంశముల మ, ర్వ్యోదయములు నాకు. జెప్పు మొగి నేర్పడంగన్‌. 58 
ప్రతిపదార్థం: ఆదిత్య, దైత్య, దానవులు= దేవతలు, రాక్షసులు, దానవులు; ఆదిగన్‌+కల= మొదలుగా గల; భూతరాశిది+అగు= 
జీవసముదాయానికి సంబంధించిన; సంభవమున్‌= పుట్టుకను; మేదినిన్‌= భూమియందు; తద్‌+అంశములన్‌= వారి అంశలతో; 
మర్హ్య+ఉదయములు= మానవులయొక్క పుట్టుకలు; ఒగిన్‌= (క్రమంగా; ఏర్పడంగన్‌= తేట తెల్లమయ్యేటట్టుగా; నాకున్‌+చెప్పుము= 
నాకు తెల్పుము. 


తాత్పర్యం: దేవదానవ రాక్షసుల జీవసముదాయంయొక్క పుట్టుకను, ఆ అంశలతో వా రీ భూమిపై మానవులుగా 
జన్మించటాన్నిగురించి నాకు తేటతెలంగా చెప్పండి. 
(39) 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 249 


విశేషం: దేవదానవాదుల అంశావతారాలుగా భూమిమీద పుట్టినవారినిగురించి చెప్పేముందు ఆ అంశలకు మూలకారకు 
లైనవారి పుట్టుకల విశేషాలను వివరించి, కథను (ప్రసన్నం చేయుమని (తేటతెల్లంచేయుమని) జనమేజయు డడిగాడు. 


దేవదానవ ప్రముఖుల యుత్సత్తి క్రమము (సం. 1-59-9) 


వ. అనినవిని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లని చెప్పె; దొల్లి సకలజగదుత్పత్తినిమిత్రభూతుం డైన 
బ్రహ్మకు మానసపుత్తు లైన మరీచియు, నంగిరసుండును, నత్రియు(, బులస్యుండును, బులహుండును, 
గ్రతువును ననునార్వురు పుట్టి; రందు మరీచికి. గశ్యపప్రజాపతి పుట్టె; గశ్యపువనలనం జరాచర భూతరాశి 

న న వ by 
యెల్ల నుద్ధవిల్లె; నె ట్లనిన- బ్రహ్మదక్షిణాంగుష్టంబున దక్షుండును, వామాంగుష్టంబున ధరణి యను స్ర్రయునుం 
బుట్టిన యయ్యిరువురకును. 59 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; జనమేజయునకు; వైశంపాయనుండు; ఇట్టు+అని, చెప్పెన్‌; తొల్లి= పూర్వం; సకల 
జగత్‌+ఉత్పత్తి నిమిత్త భూతుం డైన= సమస్త లోకాలను సృష్టించేందుకు కారణ మైనవా డైన; బ్రహ్మకున్‌; మానస, పుత్రులు= 
మనస్సునుండి పుట్టిన కొడుకులు; ఐన; మరీచియున్‌; అంగిరసుండునున్‌; అ(త్రియున్‌; పులస్తుండును; పులహుండును; 
క్రతువునున్‌; అను+ఆర్వురు; పుట్టిరి; అందున్‌= వారిలో; మరీచికిన్‌; కశ్యప (ప్రజాపతి; పుట్టెన్‌; కశ్యపు వలనన్‌; చర+అచర 
భూతరాశి= జంగమ స్థావరాలు మొదలుగాగల జీవసముదాయం; ఎల్లన్‌+ఉద్భవిల్లైన్‌= సమస్తం పుట్టింది; ఎట్టు+అనినన్‌= 
ఏవిధంగా అంటే; (బ్రహ్మ, దక్షిణ+అంగుష్టంబునన్‌= (బ్రహ్మ యొక్క కుడిచేతి బొటన వ్రేలియందు; దక్షుండును; 
వామ+అంగుష్టంబునన్‌= ఎడమచేతి బొటనక్రేలియందు; ధరణి, అను, ప్రీయునున్‌= ధరణి అనే పేరుగల వనితయున్నూ; 
పుట్టినన్‌= పుట్టగా; ఆ+ఇరువురకును= ఆ ఇద్దరికిన్నీ. 


తాత్సర్యం: మానవజాతిపుట్టుకనుగురించి వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్టా చెప్పాడు: సృష్టికారకు డైన 
(బ్రహ్మదేవుడి మానసపు(త్రు లైన వారు ఆరుగురు. వారు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, 
క్రతువు అనే పేర్టు కలవారు. వీరిలో మరీచికి కశ్యపప్రజాపతి జన్మించాడు. కశ్యపుడికి స్థావరజంగమా లన్నీ పుట్టినవి. 
(బ్రహ్మదేవుడి కుడిచేతి బొటనట్రేలియందు దక్షు డనే వాడున్నూ, ఎడమచేతి బొటనవ్రేలియందు ధరణి అనే 
(ప్రీయున్నూ జన్మించారు వారిద్దరికి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సుతు లనఘులు వేవురు దమ । యుతు లై యుదయించి, సాంఖ్యయోగాభ్యాసో 
న్నతిం జేసి ముక్తు లై, భూ । రితేజు లందటును నూర్ద్వరేతసు లైనన్‌. 60 


ప్రతిపదార్థం: అనఘులు= పుణ్యులు; వేవురు= వేయిమంది; సుతులు= కొడుకులు; దమయుతులు+ఐ= ఇం(ద్రియని గ్రహంతో 
కూడినవా రై; ఉదయించి= జన్మించి; సాంఖ్య యోగ+అభ్యాస+ఉన్నతిన్‌, చేసి= సాంఖ్య మునే యోగాన్ని అభ్యసించటంలోని 


గొప్పతనంచేత; భూరి, తేజులు= గొప్ప తేజస్సు కలవారు; అందణును; ముక్తులు+అయి; ఊర్హ్య, రేతసులు+ఐనన్‌= 


బుషులు కాగా. 


తాత్పర్యం: ధరణికి, దక్షునికి వేయిమంది పుత్రులు జన్మించారు. వారు ఇంద్రియనిగ్రహం కలవారై సాంఖ్య 
యోగాన్ని అభ్యసించి, ముక్తు లై ఊర్హ్యరేతసులు (బుషులు) కాగా. 


a= 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. పదంపడి యేంబండ్రుకూంతులుం బుట్టిన, వారల నెల్ల దక్షుం డపుత్రకుండు గావున( బుత్రీకరణంబు సేసి, 
యందు? గీర్తి లక్ష్మీ ధృతి మేధా పుష్టి శ్రద్ధా క్రియా బుద్ధి లజ్జా మతు లను వనితల బదుండ్రను ధర్ముం డను 
మనువున కిచ్చె; నశ్విన్యాదు లైన యిరువదేడ్వు రను జంద్రున కిచ్చె; నదితి దితి దను కాలా నాయు స్పింహికా 
ముని కపిలా వినతా క్రోధా ప్రాధా క్రూరా కద్రువ లను పదుమువ్వురను గశ్యపున కిచ్చె; నం దదితి యనుదానికి 
ధాతృ మిత్రార్యమ శక్ర వరుణాంశు భగ వివస్వ త్పూష సవితృ త్వష్ట విష్ణు లనంగా ద్వాదశాదిత్యులు పుట్టిరి; 
మణియును. 61 


ళ్‌ 


తిపదార్థం: పుత్రీకరణము= పుత్రులుగా భావించుట. 


తాత్సర్యం: దక్షప్రజాపతికి ఏభైమంది కుమార్తెలు జన్మించారు. వారిలో పది మందిని ధర్ముడికి, ఇరవైఏడు 
మందిని చంద్రుడికి, పదమూడు మందిని కశ్యపుడికి ఇచ్చాడు. కశ్యపుడికి ఇచ్చిన కుమార్తెలలో అదితి అనే 
కుమార్తెకు ద్వాదశాదిత్యులు జన్మించారు. 


క. దితి యనుదానికి నప్రతి । హతబలుండు హిరణ్యకశిపు. డన బుట్టి సుతుం; 

డతనికి నేవురు పుట్టిరి । ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్‌. 62 
ప్రతిపదార్థం: దితి+అనుదానికిన్‌= దితియనుపేరుగల వనితకు; అప్రతిహతబలుండు= అడ్డగించరాని శక్తి గలవాడైన; హిరణ్య 
కశిపుండు= హిరణ్యకశిపుడనే సేరుగలిగిన; సుతుండు= కుమారుడు; పుట్టెన్‌= జన్మించాడు; అతనికిన్‌= ఆహిరణ్యకళిపుడికి; 


ప్రతాప గుణయుతులు= శౌర్య మనే గుణముతో కూడిన వారైన; ప్రహ్హాద+ఆదుల్‌= ప్రహ్లాదుడు మొదలైన; సుతులు= 
కొడుకులు; ఏవురు= ఐదుమంది; పుట్టిరి= కలిగిరి. 


తాత్సర్యం: దక్షుడు కశ్యపుడి కిచ్చిన తన కూతుళ్ళలో దితి అనే ఆమెకు హిరణ్యకళిపు డనే అవక్రపరాక్రముడు 
జన్మించాడు. అతడికి బలపరా(క్రమ గుణసంపన్ను లైన (ప్రహ్లాదుడు మొదలుగా గల అయిదుగురు కుమారులు 
పుట్టారు. 


వ. ఆ ప్రహాదసంహ్లాదానుహ్లోద శిబిబాష్కకులయందు. బ్రహ్లోదునకు విరోచన కుంభనికుంభు లనంగా మువ్వురు 
పుట్టి; రందు విరోచనునకు బలి పుట్టె; బలికి బాణాసురుండు పుట్టె; దను వనుదానికి విప్రచిత్తి శంబర 
నముచిపులోమాసి లోమకేశి దుర్ణయాదు లయిన దానవులు నలువండ్రు పుట్టిరి; వారల పుత్రపాత్రవర్గం 
బసంఖ్యాతం బై ప్రవర్తిల్లె; గాల యనుదానికి వినాశనక్రోధాదు లెనమండ్రు పుట్టిరి. 63 

ప్రతిపదార్థం: నలువం(డ్రు= నలభైమంది; పుత్ర పౌత్ర వర్గంబు= కొడుకుల, మనుమల సమూహం; అసంఖ్యాతంబు= 


లెక్కపెట్టరానిది; ఎనమండ్రు= ఎనిమిదిమంది; 


తాత్పర్యం: ఆ అయిదుగురిలో ్రహ్హాదుడికి విరోచనుడు, కుంభకుడు, నికుంభుడు అనే ముగ్గురు కొడుకులు 
పుట్టారు. విరోచనుడికి బలి పుట్టాడు. బలికి బాణాసురుడు జన్మించాడు. దను వనే వనితకు విప్రచిత్తి మొదలైన 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 251 


నలుబది (40) మంది దానవులు కలిగారు. వారి కొడుకుల, మనుమళ్ళ సమూహం లెక్కించటానికి శక్యం కానిదై 
వ్యాపించింది. కాల అనే వనితకు వినాశనుడు, క్రోధుడు మొదలైన ఎనిమిదిమంది పుట్టారు. 


ఆ. అజితశక్తియుతులనాయువ యనుదాని । కజరు లధిక వీరు లతుల భూరి 

భుజులు శక్రరిపులు పుట్టిరి నలువురు । విక్షర బలవీర వృత్రు లనంగ. 64 
ప్రతిపదార్థం: అజితశక్తి యుతులు= జయించబడని శక్తితో కూడిన వారైన; అజరులు= ముసలితనం లేనివారు; అధికవీరులు= 
గొప్ప పరాక్రమవంతులు; అతుల, భూరి, భుజులు= సాటి లేని భుజబలం కలవారైన; విక్షర బలవీర వృత్రులు+అనంగన్‌= 


విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రు డనే పేరు కలవారు; నలువురు; శక్రరిపులు= దేవేంద్రుడికి శత్రువులు; అనాయువ, అను, 
దానికిన్‌= అనాయువ అనే ఆమెకు; పుట్టిరి= జన్మించారు. 


తాత్సర్యం: అనాయువు అనే ఆమెకు మహాపరాక్రమవంతు లైన విక్షర బల వీర వృత్రు లనే పేర్టు కల నలుగురు 
కుమారులు ఇంద్రుడికి శత్రువు లై జన్మించారు. 


వ. మటియు సింహిక యనుదానికి రాహువు పుట్టె; ముని యనుదానికి భీమసేనోగ్రసేనాదు లయిన గంధర్వులు 
పదార్వురు పుట్టిరి; కపిల యను దానికి నమృతంబును గోగణంబులును బ్రాహ్మణులును ఘృతాచీ మేనకాదు 
లయిన యప్సరసలును బుట్టిరి; వినత యను దానికి ననూరుండును గరుడుండును బుట్టి; రం దనూరునకు 
శ్యేని యనుదానికి సంపాతి జటాయువులు పుట్టిరి; క్రోధ యను దానికి(గ్రోధవశగణంబు పుట్టెం బ్రాధ 
యను దానికి సిద్దాదులు పుట్టిరి; క్రూర యనుదానికి సుచంద్ర చంద్ర హంత్రాదులు పుట్టిరి; కద్రువ యను 
దానికి శేష వాసుకి పురోగమానేక భుజంగముఖ్యులు పుట్టిరి. 65 


ప్రతిపదార్థం: పది+ఆర్వురు= పదియారుమంది; గోగణంబులు= గోవుల సమూహం; శేషవాసుకి పురోగమ+అనేక, 
భుజంగముఖ్యులు= శేషుడు, వాసుకి మున్నగు పలువురు సర్పత్రేష్టులు. 


తాత్సర్యం: సింహికకు రాహువు, మునికి భీమసేనాదు లైన గంధర్వులు పదహారుమంది, కపిలకు అమృతం, 
గోగణం, (బ్రాహ్మణులు, అప్పరసలు జన్మించారు. వినతకు అనూరుడు గరుడుడు పుట్టారు. అనూరుడికి శ్యేని అనే 
భార్య వలన సంపాతి, జటాయువు జన్మించారు. (క్రోధకు (క్రోధ వశగణం పుట్టింది. ప్రాధకు సిద్దాదులు పుట్టారు. 
(కూరకు సుచం(ద్రాదులు జన్మించారు. కద్రువకు శేషుడు వాసుకి మొదలైన సర్పముఖ్యులు పుట్టారు. 


సీ, మలి యంగిరసుం డను మానసపుత్తున । కయ్యుతథ్యుండు బృహస్పతియును 
సంవర్తు(డును గుణాశ్రయ యోగసిద్ది య । న్కూతురుయిుట్టి; రక్కొడుకులందు 
విభుండు బృహస్పతి వేల్పుల కాచార్యు( । డై లోకపూజితు( డై వెలింగె; 
మానుగా నత్రి య న్మానసపుత్తున । కుద్ధవించిరి ధర్మయుతచరిత్రు 


ఆ. లఖీలవేదవేదు లాద్యు లనేకులు । దీప్తరవిసహస్రతేజు లనఘు 
లధికతరతపోమహత్త్వసంభృతవిశ్వ । భరులు సత్యపరులు పరమమునులు. 66 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అంగిరసు డనే మానసపుత్రుడికి ఉతథ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులూ, గుణవతి 

అయిన యోగసిద్ది అనే కూతురూ జన్మించారు. ఆ కుమారులలో బృహస్పతి దేవతలకు గురువై లోకపూజ్యూడై 

(ప్రకాశించాడు. అత్రి అనే మానసపు(త్రుడికి ధర్మస్వభావులు, వేదవిదులు, వేయిసూర్యులవెలుగు కలవారు, పుణ్యాత్ములు, 

అధికతపోమహితులు, ఆద్యులు సత్యపరులు అయినట్టి పరమమునులు అనేకులు జన్మించారు. 

వ. మటియు( బులస్త్యుం డను మానసపుత్తునకు ననేకరాక్షసులు పుట్టిరి; పులహుం డను మానసపుత్తునకు( 
గిన్నర కింపురుషాదులు పుట్టిరి; క్రతు వను మానసపుత్తునకు సత్యవ్రత పరాయణు లైన పతంగ సహచరులు 
పుట్టిరి; పైతామహుం డైన దేవుం డను మునికి. బ్రజాపతి పుట్టె; వానికి ధూమ్రా బ్రహ్మవిద్యా మనస్వినీ 
రతాశ్వసాశాండిలీ ప్రభాత లనంగా నేడ్వురు భార్య లై; రందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మవిద్యకు ద్రువుండును, 
మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు ననిలుండును, శాండిలికి నగ్నియు(, బ్రభాతకు( 
బ్రత్యూష ప్రభాసు లనంగా నెనమంగ్రు వసువులును బుట్టి; రందు ధరుం డను వసువునకు ద్రవిణుండును. 
హుతవాన్యవహుండునుం బుట్టిరి; ధ్రువుండను వసువునకు. గాలుండు పుట్టి; సోముం డను వసువునకు 
మనోహర యనుదానికి వర్ణసుండును శిబిరుండును బ్రాణుండును రమణుండును బృథ యను కూ. 
తురునుం బుట్టిరి; పృథకు( బదుండ్రు గంధర్వసుతులు పుట్టిరి; యహుం డను వసువునకు జ్యోతి పుట్టె; 
ననిలుండను వసువునకు శివ యను దానికి మనోజవుండును నవిజ్ఞాతగతియునుం బుట్టిరి. అగ్ని యను 
వసువునకు( గుమారుండు పుట్టె; బ్రత్యూషుం డను వసువునకు బుషియైన దేవలుండు పుట్టె: బ్రభాసుం 
డను వసువునకు బృహస్పతి చెలియ లైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె. 67 

తాత్పర్యం: పులస్త్యు డనే (బహ్మమానసపు(త్రుడికి అనేక రాక్షసులు జన్మించారు. పులహు డనే మానసపు(త్రుడికి 

కిన్నర కింపురుషాదులు పుట్టారు. (క్రతు వనేమానసపు(త్రుడికి పక్షిసంతతులు జన్మించాయి. దేవుడనే మనువుకు 
ప్రజాపతి పుట్టాడు. ఆ (ప్రజాపతికి ఏడుగురు భార్యలు. వారిలో ధూమ్ర అనే ఆమెకు ధరుడనే వాడు, బ్రహ్మ 
విద్యకు (ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకు ప్రత్యూష 
ప్రభాసు లనేపేర్లు కల ఎనిమిదిమంది వసువులు జన్మించారు. ఆ వసువులలో ధరుడనే వాడికి (ద్రవిణుడు హుత 
హవ్యవహుడు అనే వారు జన్మించారు. (ధ్రువుడనే వసువుకు కాలుడు పుట్టాడు. సోముడనే వసువుకు అతని భార్య 
అయిన మనోహరయందు వర్భసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే కుమారులు, పృథ అనే కూతురు 
పుట్టారు. పృథకు పదిమంది గంధర్వులు జన్మించారు. యహుడనే వసువుకు జ్యోతి జన్మించింది. అనిలుడికి శివ 
అనే ఆమెవలన మనోజవుడున్నూ, అవిజ్ఞాతగతియున్నూ జన్మించారు. అగ్నికి కుమారుడనే పేరు కలవాడు పుట్టాడు. 
ప్రత్యూషుడికి దేవలుడనే బుషి జన్మించాడు. ప్రభాసుడనే వసువుకు బృహస్పతిసోదరి అయిన యోగసిద్ది భార్య. 

ఈ దంపతులకు విశ్శకర్మ జన్మించాడు. 

క. ఆ విశ్వకర్మ నిర్మిత | దేవవిమానుండు, నిఖిల దివ్యాభరణ 
శ్రీవిరచన పరితోషిత । దేవుండు, శిల్పప్రజాపతియు నై నెగడెన్‌. 68 


ప్రతిపదార్థం: ఆ విశ్వకర్మ= శ్రీ విశ్వకర్మ; నిర్మిత దేవవిమానుండు= నిర్మించబడిన దేవతలయొక్క విమానాలు కలవాడు; 
అంటే దేవవిమానాలను నిర్మించినవాడు; నిఖిల దివ్యాభరణ శ్రీ విరచన పరితోషిత దేవుండు= సమస్త మైన దివ్యము లైన 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 253 


ఆభరణాల సంపదను నిర్మించటంచేత మిక్కిలి సంతృప్తిపడిన దేవతలు కలవాడు; శిల్ప (ప్రజాపతియున్‌+ఐ= శిల్పకళలో 
(బ్రహ్మవంటి వాడై; నెగడెన్‌= ప్రసిద్ది కెక్కాడు. 


తాత్పర్యం: ఆ విశ్వకర్మ దేవతల విమానాలను నిర్మించినవాడు, సమస్తదివ్యాభరణసంపదను విరచించటంచేత 
దేవతలను సంతోషపెట్టినవాడు. అతడు శిల్పప్రజాపతిగా ప్రసిద్ది కెక్కాడు. 
ల ణు 


వ.  మటియు స్థాణునకు మానసపుత్తు లైన మృగవ్యాధ శర్వ నిర్భత్యజైక పాదహిర్టుధ్ద్యపినాకి దహనేశ్వరకపాలి 
స్థాణు భవు లనంగా నేకాదశరుద్రులు పుట్టిరి; మటి బ్రహ్మ దక్షిణస్తనంబున ధర్ముం డను మనువు పుట్టె; వానికి 
శమకామహర్షు లనంగా మువ్వురు పుట్టిరి; యామువ్వురకుC గ్రమంబున. బ్రాప్తి రతి నంద లనంగా మువ్వురు 
భార్యలైరి; సవితృనకు బడబారూపధథారిణి యైన త్వాష్ట్రికి నాశ్వినులు పుట్టిరి; బ్రహ్మహృదయంబున భృగుండు 
పుట్టె; వానికి(గవి పుట్టె వానికి శుక్రుండు పుట్టి యసురుల కాచార్యుం డయ్యె; వానికి? జండామర్కత్వపష్ట్రధరాత్తు 
లనంగా నలువురు గొడుకులు పుట్టిరి; వా రసురులకు యాజ్జికు లైరి మథటియును. 69 


తాత్పర్యం: స్థాణుడికి మానసపుత్రు లై ఏకాదశరుద్రులు జన్మించారు. బ్రహ్మదక్షిణస్తనంనుండి ధర్ము డనే 
మనువు జన్మించాడు. అతడికి శమకామహర్షు లనే ముగ్గురు పుత్రులు పుట్టారు. ఆ ముగ్గురికీ ప్రాప్తి రతి నంద 
లనే వారు భార్యలైనారు. సవితృడికి బడబారూపం ధరించిన త్వాష్టికి ఆశ్వినులు జన్మించారు. బ్రహ్మహృదయం 
నుండి భృగుడు జన్మించాడు. ఆ భృగుడికి కవియును, ఆ కవికి శుక్రుడును జన్మించారు. శుక్రుడు రాక్షసులకు 
గురు వైనాడు. శుక్రుడికి నలుగురు కుమారులు పుట్టారు. వారు రాక్షసులకు యాజ్ఞికు లైనారు. 


సీ, విగతాఘుం డైన యాభృగునకుం బుత్తుండై । చ్యవనుండు పుట్టె; భార్గవవరుండు 
జనవంద్యు( డతనికి మనుకన్యకకుం బుట్టె । నూరుల నౌర్వుండు భూరికీర్తి; 
యతనికి నూర్వురు సుతులు బుచీకాదు । లుదయించి రఖిల భూవిదిత తేజు; 
లందు బుచీకున కొందంగ జమదగ్ని । యనుముని పుట్టె; నాతనికిం బుట్టి 


ఆ. రలఘుమతులు సుతులు నలువురు; వారిలో. | బరశురాము. డాదిపురుషమూర్తి 
దండితాహితుండు గొండుక యయ్యును । దద్ద గుణములందు. బెద్ద యయ్యె, 70 


ప్రతిపదార్థం: విగత+అఘు(డు+ఐన= (పూర్తిగా పోయిన పాపం గలవా డైన) పరమ పుణ్యు డైన; భార్గవ వరుండు= 
భృగువంశ శ్రేష్టుడు; జనవంద్యుండు= జనులచేత నమస్కరించ తగినవాడు; ఊరులన్‌= తొడలయందు; భూరికీర్తి= గొప్పకీర్తి 
గలవాడు; అఖిల భూవిదిత తేజులు= సమస్తభూమియందు (ప్రసిద్ద మైన తేజం కలవారు; అలఘుమతులు= ఉదారులు; 
ఆదిపురుషమూర్తి= శ్రీమన్నారాయణుడి రూపం; దండిత+అహితుండు= శత్రువులను శిక్షించినవాడు; కొండుక= బాలుడు; 
తద్ద= గొప్పు; గుణముల+అందున్‌; పెద్ద+అయ్యెన్‌; 


తాత్పర్యం: పరమపుణ్యు డైన భృగువుకు చ్యవనుడు జన్మించాడు. పూజ్యు డైన చ్యవనుడికి మనుకన్యక భార్య 
అయినది. ఆ దంపతులకు ఊరువులందు జౌర్వుడు జన్మించాడు. అతడికి బుచీకాదు లనబడే నూరుగురు 
కుమారులు పుట్టారు. వారిలో బుచీకుడికి జమదగ్ని ఉదయించాడు. ఆ జమదగ్నిమహామునికి నలుగురు కుమారులు. 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


వారిలో పరశురాముడు మహావిష్ణువు అవతారం. అతడు శత్రుసంహారం కావించి చిన్న వాడైనా మహామహుడుగా 
ప్రసిద్ది కెక్కాడు. 


వ.  మజియు బ్రహ్మకు ధాతయు విధాతయు ననంగా నిద్దఖు మనుసహాయులై పుట్టిరి; వారితోడను లక్ష్మి 
పుట్టె; లక్ష్మికి మానసపుత్తు లనేకులు పుట్టిరి; వరుణునకు జ్యేష్టకు బలుండును సుర యను కూంతురునుం 
బుట్టిరి; సురయం దధర్ముండు పుట్టె; నా యధర్మునకు నిర్భతికి భయ మహాభయ మృత్యువు లనంగా మువ్వురు 
పుట్టిరి; మజియు. దామ్రకు( గాకియు శ్యేనియు భాసియు ధృతరాష్ట్రియు శుకియు నన నేవురుకన్యలు 
పుట్టిరి; యందు. గాకి యనుదానికి నులూకంబులు పుట్టె; శ్వేని యను దానికి శ్యనంబులు పుట్టె; భాసి 
యనుదానికి భాసగ్భధ్రాదులు పుట్టె; ధృతరాష్ట్ర యను దానికి హంస చక్ర వాకంబులు పుట్టె; శుకియను 
దానికి శుకంబులు పుట్టె; మటియుం గ్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు 
మాతంగియు శార్టూలియు శ్వేతయు సురభియు సురసయు నన. దొమ్మండ్రు పుట్టి; రందు మృగి 
యనుదానికి మృగంబులు పుట్టె; మృగమంద యనుదానికి బుక్ష చమర సృమరాదులు పుట్టె; హరి 
యనుదానికి వానరగణంబులు పుట్టె భద్రమనస యనుదానికి నైరావణంబు పుట్టె; నైరావణంబునకు 
దేవనాగంబులు పుట్టె; మాతంగి యనుదానికి గజంబులు పుట్టె; శార్టూలి యనుదానికి సింహవ్యాఘ్రంబులు 
పుట్టె; శ్వేత యనుదానికి దిగ్గజంబులు పుట్టె; సురభి యనుదానికి రోహిణియు గంధర్వియు ననలయు 
ననం బుట్టి; రందు రోహిణికి. బశుగణంబులు పుట్టె; గంధర్వి యనుదానికి హయంబులు పుట్టె; ననలకు 
గిరి వృక్షలతా గుల్మంబులు పుట్టె; సురసకు సర్పంబులు పుట్టి; నిది సకలభూత సంభవప్రకారంబు. 71 

ప్రతిపదార్థం: ఉలూకంబులు= గుడ్డగూబలు; శ్యేనంబులు= డేగలు; భాసగృధ్ర+ఆదులు= భాసములు (గ్రద్దలు మొదలైనవి; 

శుకంబులు= చిలుకలు; బుక్ష చమర సృమర+ఆదులు= ఎలుగుబంట్లు, చమరమృగాలు; పెద్ద చమరమృగాలు మొదలైనవి; 


ఐరావణంబు= తెల్లఏనుగు; దేవనాగంబులు= దేవతల ఏనుగులు; వానర గణంబులు= కోతుల సమూహాలు; వ్యాఘ్రంబులు= 
పెద్దపులులు; గుల్మంబులు= పొదలు; సకలభూతసంభవ(ప్రకారంబు= సమస్తజీవులు పుట్టినరీతి. 


తాత్సర్యం: (బ్రహ్మకు ధాత, విధాత అనే ఇద్దరు జన్మించి మనువుకు సహాయు లైనారు. ధాతృవిధాతలతోపాటు 
లక్ష్మి జన్మించింది. ఆమెకు మానసపుత్రులు అనేకులు జన్మించారు. జ్యేష్టా వరుణ దంపతులకు బలు డనే 
కుమారుడు; సుర అనే కూతురు జన్మించారు. సురకు అధర్ముడు పుట్టాడు. అధర్ముడికి నిరృతి భార్య అయింది. 
ఆ దంపతులకు భయ, మహాభయ, మృత్యువు అనే ముగ్గురు పుట్టారు. మజియు, తామ్ర అనే ఆమెకు కాకి, శ్యేని, 
భాసి, ధృతరాష్ట్ర, శుకి అనే అయిదుగురు కన్యలు పుట్టారు. కాకికి గుడ్లగూబలు, శ్యేనికి డేగలు, భాసికి భాసములు, 
(గద్దలు, ధృతరాష్టికి హంసలు, చ(క్రవాకాలు, శుకికి చిలుకలు జన్మించాయి. మజియు (క్రోధుడికి మృగి మొదలైన 
తొమ్మిది మంది కూతులు జన్మించారు. వారిలో మృగి అనే ఆమెకు మృగాలు, మృగమంద అనే ఆమెకు 
ఎలుగుబంట్లు, చిన్న, పెద్ద చమరీ మృగాలు పుట్టాయి. హరి అనే ఆమెకు కోతుల సమూహం కలిగింది. భద్రమనస 
అనే ఆమెకు ఐరావణం, ఐరావణానికి దేవగజాలు కలిగాయి. మాతంగికి గజాలు పుట్టాయి. శార్జూలికి సింహాలు, 
పెద్దపులులు పుట్టాయి. శ్వేతకు దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి, అనల అనేవారు పుట్టారు. వారిలో 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 255 


రోహిణికి పశువులు, గంధర్వికి గుజ్జాలు, అనలకు కొండలు, చెట్టు, తీగెలు, తీవెపొదలు పుట్టాయి. సురసకు 
సర్పాలు పుట్టాయి. సకలజీవాలు పుట్టినరీతి ఇది. 


చ. దివిజ మునీంద్ర దానవదితి ప్రభవాదిసమస్తభూతసం 

భవము. గృతావధాను లయి భక్తిమెయిన్‌ వినుచున్న పుణ్యమా 

నవులకు నిక్కునం బగు మనఃప్రియ నిత్యసుఖంబులుం జిరా 

యువు బహుపుత్రలాభవిభవోన్నతియున్‌ దురితప్రశాంతియున్‌. 72 
ప్రతిపదార్థం: దివిజమునీంద్ర దానవ దితి ప్రభవాది సమస్త భూత సంభవము= దేవతలు, మహామునులు, దానవులు, 
రాక్షసులు మొదలైన సమస్త జీవుల పుట్టుకను; కృతావధానులు+అయి= ఏకాగ్రత కలిగిన వారై; భక్తి మెయిన్‌= భక్తితో; 
వినుచున్‌+ఉన్న; పుణ్యమానవులకున్‌; మనఃప్రియ నిత్య సుఖంబులున్‌= మనసుకు ఇంపైన నిరంతర సౌఖ్యాలున్నూ; 
చిరాయువు= దీర్చాయువున్నూ, బహుపుత్ర లాభ విభవ+ఉన్నతియున్‌= పెక్కుమంది పుతులయొక్క లాభమూ, మహైశ్వర్యమూ; 
దురిత, ప్రశాంతియున్‌= పాపం అణగిపోవటమూ; నిక్కువంబు+అగున్‌= యథార్థ మౌతాయి. (తప్పకుండ కలుగుతాయి అని 
భావం). 


తాత్పర్యం: దేవతలు, మునులు, దైత్యులు, దానవులు మొదలైన జీవుల పుట్టుకను సావధానులై వింటున్న పుణ్యులకు 
అభీష్టాలైన నిత్యసుఖాలు, చిరాయువు, బహుపుత్రలాభం, ఉన్నతమైన వైభవం పాపక్షయం యధథార్లంగా అవుతాయి. 


విశేషం: దేవతలు మొదలుకొని సర్వభూతాలవరకు సాగిన ఈ సృష్టికథను వినినవారికి కలిగే శుభాలను పేర్కొనే ఫలశ్రుతి 
ఇది. పురాణపంచలక్షణాలలో సర్గ, ప్రతిసర్గ్ల, వంశ, మన్వంతరాలకు చెందిన కొన్నిఅంశాలు ఇందులో చోటుచేసికొని ఉండటంచేత 
పుణ్యప్రదమని తెలపటానికీ, సృష్టిలో ప్రతిజీవికూడా ఆ (బ్రహ్మచైతన్యంనుండి పుట్టిన దనే ఆధ్యాత్మికస్పృహ కలగటానికీ ఈ 
ఫలశ్రుతి తోడ్పడుతుంది. “బీజం మాం సర్వభూతానాం, విద్ధి పార్ట! సనాతనం” (భగవద్గీత. 7.10) అనే భగవద్వాక్యం దీనికి 
ప్రమాణం. 


దేవదానవాద్యంశములచే భూమియందు. బుట్టిన వారి క్రమము (సం.1-57-84) 
వ. మటియు మర్త్యలోకంబునందు దేవదైత్యదానవుల యంశావతారంబుల వివరించెద వినుము. 73 
తాత్సర్యం: భూలోకంలో దేవదానవ రాక్షసుల అంశలతో జన్మించిన వారినిగూర్చి వివరిస్తాను వినవలసింది. 


క. యాదవవంశంబున జగ । దాదిజు. డగు విష్ణుదేవునంశంబున ను 
త్పాదిల్లె. గృష్ణు డపగత । ఖేదు(డు వసుదేవ దేవకీదేవులకున్‌. 74 


ప్రతిపదార్థం: జగత్‌+ఆదిజుండు+అగు= జగత్తునకు మొదట పుట్టినవాడైన; విష్ణుదేవు+అంశంబునన్‌= విష్ణుదేవునియొక్క 
అంశతో; అపగత, ఖేదు(డు= దుఃఖంలేనివాడు, యాదవ వంశంబునన్‌; వసుదేవ, దేవకీదేవులకున్‌; కృష్ణుండు; ఉత్సాదిల్లెన్‌= 
పుట్టెను. 


తాత్సర్యం: జగత్తుకు ఆద్యుడైన మహావిష్తునిఅంశంతో శ్రీకృష్ణుడు యాదవవంశంలో దేవకీవసుదేవులకు జన్నించాడు. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. శ్రీ వెలుంగ రోహిణికి వసు । దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్‌ 


భూవంద్యు( డనంతుండు బల । దేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకు. డై. 75 
ప్రతిపదార్థం: శ్రీ వెలుగన్‌= సంపద విలసిల్లేటట్టుగా; విష్ణుదేవ+అంశమునన్‌= విష్ణుమూర్తి అంశతో; భూవంద్యుండు= 


భూమిలోని జనులచేత నమస్కరించ తగినవాడు; అనంతు(డు= ఆదిశేషుడు; (ప్రలంబ ముఖ్యదితి జాంతకుడై (దితిజ+ 
అంతకు(డై)= ప్రలంబుడువంటి ప్రముఖ రాక్షసులను చంపేవాడై; బలదేవుండు; ఉదయించెన్‌= జన్మించాడు. 


తాత్పర్యం: విష్ణుమూర్తిఅంశతో సర్వజనవంద్యు డైన ఆదిశేషుడు ప్రలంబాది రాక్షసులను సంహరించే వాడై రోహిణీ 

వసుదేవులకు బలదేవు డనే పేరుతో జన్మించాడు. 

వ. మటియు లక్ష్మి యంశంబున రుక్షిణి యుదయించె; సనత్కునూరు నంశంబున. బ్రద్యుమ్నుండు పుట్టె; 
నప్పరసల యంశంబుల. గృష్టునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి; రయ్యయి వేల్పుల యంశంబుల 
యదువృష్లి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి; మజియు. 76 


తాత్పర్యం: లక్ష్మి అంశతో రుక్మిణి జన్మించింది; సనత్కుమారుడి అంశతో ప్రద్యుమ్నుడు ఉదయించాడు. 
అప్పరసలఅంశలతో శ్రీకృష్ణుడి పదహారువేల అంతఃపుర స్రీలు జన్మించారు. ఆ యాదేవతల అంశలతో యదువృష్టి 
భోజఅంధక వంశాలందు వీరులు అనేకులు జన్మించారు. ఇంకను. 


క. ముదమునఈ. బ్రభాసు( డను నెని । మిది యగు వసునంశమునను మేదిని భీష్ముం 
డుదయించె సర్వవిద్యా । విదు' డపజిత పరశురామ వీర్యు(డు బలిమిన్‌. 77 


ప్రతిపదార్థం: ముదమునన్‌= సంతోషంతో; ఎనిమిది+అగు= ఎనిమిదవ; వసు+అంశమునను= వసువు అంశంతో; మేదినిన్‌= 
భూమిలో; సర్వ విద్యావిదుండు= సమస్తవిద్యలు తెలిసినవాడు; అపజిత పరశురామ వీర్యుండు= ఓడింపబడిన పరశురాముడి 
యొక్క పరాక్రమం కలవాడు; బలిమిన్‌= శౌర్యంతో; భీష్ముండు; ఉదయించెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: ప్రభాసుడనే ఎనిమిదవవసువుయొక్క అంశతో సమస్తవిద్యలు ఎరిగినవాడు, తనబలిమితో పరశురాముడిని 
గెల్చినవాడు అయినట్టి భీష్ముడు జన్మించాడు. 


క. అనఘుండు సురగురునంశం । బునను భరద్వాజుకలశమున( బుట్టె శరా 

సనవిద్యాచార్యుండు భూ । వినుతుండు ద్రోణుండు నిఖిలవేదవిదుం దై. 78 
ప్రతిపదార్థం: అనఘు(డు= పాపరహితుడు; సురగురు+అంశంబునను= బృహస్పతి అంశతోను; భరద్వాజు కలశమునన్‌= 
భరద్వాజ మునికలశపాత్రమందు; శరాసన, విద్యా+ఆచార్యుండు= ధనుర్విద్యాగురువూ; భూవినుతు.ండు= భూమియందలి 


జనులచేత కొనియాడబడినవాడూ అయిన; ద్రోణుండు; నిఖిలవేద విదుండు+ఐ= సమస్త వేదాలను తెలిసినవాడై; పుట్టెన్‌= 
పుట్టాడు. 


తాత్సర్యం: దేవగురువైన బృహస్పతి అంశతో ధనుర్విద్యాగురువు, జనవంద్యుడు, సకల వేదజ్ఞుడు అయిన (ద్రోణుడు 
జన్మించాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 257 


అలఘుండు కామక్రోధా । దుల యేకత్వమున బుట్టె ద్రోణునకు మహా 
బలు. డశ్వత్థామ రిపు । ప్రకయాంతకు( డస్త్రశస్త్రపరిణతు( డగుచున్‌. 79 


ప్రతిపదార్థం: కామ, (క్రోధ+ఆదుల, ఏకత్వమునన్‌= కామం, (క్రోధం మొదలైనవి ఏకం కావటం చేత; మహాబలుండు= 
గొప్పబలశాలి; రిపు ప్రళయాంతకుండు= శత్రువుల కల్లోలాన్ని అంతమొందించేవాడు; అస్త్ర శస్త్ర పరిణతుండు= అస్త్రాల 
(ప్రయోగాలులో, శస్రాల (ప్రయోగాల)లో ఆరితేరినవాడు; అగుచున్‌; అశ్వత్హామ, (ద్రోణునకున్‌, పుట్టెన్‌. 


తాత్పర్యం: కామ(క్రోధాదుల ఏకత్వంవలన శత్రుప్రళయాన్ని అణచేవాడూ, అ(స్త్రశస్తాదులలో ఆరితేరిన వాడూ, 
మహాబలశాలియూ అయిన అశ్వత్భామ ద్రోణుడికి జన్మించాడు. 


వ. 


మథజియు నేకాదశరుద్రుల యంశంబున(గృవు(డు పుట్టి; సూర్యునంశంబున(గర్భుండు పుట్టె; 
ద్వాపరాంశంబున శకుని పుట్టె; నరిష్టాపుత్తుం డయిన హంసుం డను గంధర్వ విభుండు ధృతరాష్తుం డయి 
పుట్టె; మతి యనువేల్పుగాంధారి యై పుట్టె; మటియు నయ్యిద్దజికుం గలియంశంబున దుర్యోధనుండు 
పుట్టె బౌలస్త్య భ్రాతృవర్గంబు దుశ్మాసనాది దుర్యోధనానుజ శతం బై పుట్టె; హిరణ్యకశిపుండు శిశుపాలుండై 
పుట్టె; సంహ్లాదుండు శల్యుం డై పుట్టె; ననుహ్లోదుండు ధృష్టకేతుం డై పుట్టె; శిబి యనువాండు ద్రుమసేనుం 
పుట్టె; బాష్కకుండు భగదత్తు. డై పుట్టె; విప్రచిత్తి యను దానవుండు జరాసంధుం డై పుట్టి నయశ్శిరుండును 
నశ్వశీర్నుండును నయశ్శంకుండును గగనమూర్చుండును వేగవంతుండును ననువా రేవురు దానవులు 
గేకయరాజు లయి పుట్టిరి; కేతుమంతుండమితౌజుం డై పుట్టె; స్వర్ణానుం డుగ్రసేనుండై పుట్టె; జంభుండు 


fe 


విశోకుండై పుట్టె; నశ్వపతి కృతవర్మ యై పుట్టె; వృషపర్వుండు దీర్ణప్రజ్ఞుం డై పుట్టె; నజరుండు మల్లుం డై పుట్టె; 
నశ్వర్రీవుండు రోచమానుం డై పుట్టి; సూక్ష్యుండు బృహద్రథుం డై పుట్టె, దుహుం డనువాండు సేనాబిందుం 


డై పుట్టె; నేకచక్రుండు ప్రతివింధ్యుం డై పుట్టె; విరూపాక్షుండు చిత్రవర్మ యై పుట్టె; హరుండును నహరు(C 


డును సుబాహు బాహ్లికు లై పుట్టిరి; చంద్రవక్తుండు ముంజకేశుం డె పుట్టె, నికుంభుండు దేవాపి యె పుట్సె; 


డై పుట్టి యు పుట్ట 
శరభుండు సోమదత్తుం డై పుట్టె; జంద్రుండు చంద్రవర్శ యై పుట్టి; నర్కుండు బుషికుం డై పుట్టె; 
మయూరుండు విశ్వుం డై పుట్టె; సుపర్జుండు క్రోధకీర్తి యై పుట్టె; రాహువు క్రోధుం డై పుట్టె; జంద్రహంత 
శునకుం డై పుట్టె; నశ్వుం డనువా డశోకుండైపుట్టె; భద్రహస్తుండు నందుం డై పుట్టె; దీర్ణజిహ్వుండు 
గాశిరాజై పుట్టె జంద్రవినాశనుండు జానకి యై పుట్టె; బలీనుండు పొండ్రమత్స్యుం డై పుట్టె; వృత్రుండు 
మణిమంతుం డై పుట్టె గాలాపుత్తు లెనమంద్రు క్రమంబున జయత్సేనాపరాజితనిషధాధిపతి శ్రేశిమన్మ 
హౌజో ౬ భీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి; క్రోధ వశగణంబువలన మద్రక కర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర 
సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త రుక్షిజనమేజ 
యాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషకక్షేమ ధూర్తి శ్రుతాయు 
రుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీరకుహర మతిమ దీశ్వరాదు లనేకులు పుట్టిరి; కాలనేమి కంసుండై పుట్టె; స్త్రీ 


పుంసరూప ధరుం డైన గుహ్యకుండు శిఖండి యై పుట్టె; మరుద్దణాంశంబున( బాండురాజు పుట్టె. 80 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏకాదశరుద్రులు= పదకొండుమందిరు(ద్రులు. ద్వాపర+అంశంబునన్‌= ద్వాపరం అనే కలిసహాయుడి అంశతో; 
వేల్పు= దేవత; (భ్రాతృవర్గంబు= సోదరుల సమూహం; మరుత్‌+గణ+అంశంబునన్‌= మరుత్తుయొక్క గణాల అంశతో. 


తాత్సర్యం: స్పష్టం. 
క. మరుతులయంశంబునం బు । ట్టిరి మువ్వురు వివిధరణపటిష్టబలులు సు 

స్థిరయశులు ద్రుపదసాత్యకి । విరాట భూపతులు భువనవిశ్రుతచరితుల్‌. 81 
ప్రతిపదార్థం: వివిధ రణ పటిష్టబలులు= వేరువేరు విధా లయిన యుద్దాలలో దృఢ మైన బలంగలవారు; సుస్టిరయశులు= 


శాశ్యత మైన కీర్తి కలవారు; భువన విశ్రుత చరితుల్‌= లోకమందు (ప్రసిద్ది కెక్కిన నడవడి కలవారు; ద్రుపద సాత్యకి విరాట 
భూపతులు; మరుతుల+అంశంబునన్‌= మరుత్తుల అంశతో; పుట్టిరి. 


తాత్పర్యం: మరుత్తుల అంశలతో అనేకయుద్దాలలో ఆరితేరినవారూ, శాశ్తతయశస్కులూ, లోకప్రసిద్ద చరిత్రులూ 
అయిన (ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు అనే ముగ్గురు జన్మించారు. 


క. మాండవ్యుం డను మునివరు । చండతర క్రోధజనిత శాపంబున ధ 
రుం డఖిల ధర్మతత్త్వవి । దుం డన. విదురు€ డన బేర్మితో నుదయించెన్‌. 82 


ప్రతిపదార్థం: మాండవ్యుండు+అను, మునివరు= మాండవ్యుడనే పేరుగల ముని(శ్రేష్టునియొక్క; చండతర(క్రోధజనితశాపంబునన్‌= 
మిక్కిలి తీవ్ర మైన కోపంవలన పుట్టిన శాపంచేత; ధర్ముండు= యముడు; అఖిలధర్మతత్త్య విదుండు+అనన్‌= సమస్తధర్మాల 
యొక్కస్వభావం తెలిసినవా డనగా; పేర్మితోన్‌= గౌరవంతో; విదురుండు+అనన్‌; ఉదయించెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: మాండవ్యమహాముని తీవ్రంగా కోపించి ఇచ్చిన శాం వలన యమధర్మరాజు సమస్తధర్మాలస్వభావం 
ఎజీగినవాడుగా విదురు డనే పేరుతో జన్మించాడు. 
క ప్రియ మొనరంగ సిద్దియు బు । ద్దియు నను దేవతలు వసుమతిని గుంతియు మా 

ద్రియు నై పుట్టిరి పాండు । ప్రియపత్నులు నిఖిలజగదభీష్టచరిత్రల్‌. 83 
ప్రతిపదార్థం: ప్రియము+ఒనర(గన్‌= ప్రియం కలుగుతున్నట్టుగా, సిద్దియున్‌, బుద్దియున్‌+అనుదేవతలు; వసుమతిని= 


భూమియందు, నిఖిలజగత్‌+అభీష్ట చరిత్రల్‌= సమస్త జగత్తుకు ఇష్టమైన చరిత్ర కలవారు; కుంతియున్‌; మా(ద్రియును+ఐ; 
పాండు పియపత్నులు= పాండురాజుయొక్క అనుగుభార్యలుగా; పుట్టిరి. 


తాత్సర్యం: సిద్ది బుద్ది అనే దేవతలు కుంతిగానూ, మాద్రిగానూ జన్మించి సకల లోకాలకు ఇష్టమైన చరిత్ర 
కలవారై పాండురాజుకు పట్టమహిషు లైనారు. 


సీ, యమునంశమునం బుట్టె నధిపతి ధర్మజుం; । డనిలాంశమునం బుట్టె ననిలజుండు; 
శక్రాంశమున ధనంజయు. డుదయించి; నా । శ్వినుల యంశముల నూర్జ్లితులు నకుల 
సహదేవు లనవద్యచరితులు పుట్టిరి; । శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె; 
నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్ను। డన( బుట్టె ద్రుపదరాజాన్వయమున; 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 259 


ఆ. ననఘ! యిది సురాసురాంశావతారకీ | ర్తనము; దీని వినినం దవిలి భక్తిం 
జదివినను సమస్త జనులకు నఖిలదే । వాసురాదు లిత్తు రభిమతములు. 84 


ప్రతిపదార్థం: యముని+అంశమునన్‌= యముని అంశతో; అధిపతి= (ప్రభు వైన; ధర్మజుండు= యుధిస్టిరుడు; పుట్టెన్‌= 
పుట్టెను; అనిలజుండు= భీమసేనుడు; అనిల+అంశమునన్‌= వాయుదేవుడి అంశతో; పుట్టెన్‌; శ(క్ర+అంశమునన్‌= ఇంద్రుడి 
అంశతో; ధనంజయు(డు= అర్జునుడు; ఉదయించెన్‌= పుట్టెను; ఊర్జితులు= దృఢమైనవారు; అనవద్య, చరితులు= పవిత్ర 
మైన నడవడి గలవారు; నకుల, సహదేవులు; ఆశ్వినుల, అంశములన్‌= అశ్వినీదేవతల అంశలతో; పుట్టిరి; శ్రీమూర్తి, ఐ= 
లక్ష్మీ స్వరూపం కలదై; యాజ్ఞసేని= (ద్రౌపది; పుట్టెన్‌; జిత+అరి= శత్రువులను జయించినవాడు; ధృష్టద్యుమ్నుండు+అనన్‌; 
(ద్రుపదరాజ+అన్వయమునన్‌= (ద్రుపదరాజు వంశంలో; అగ్ని+అంశమునన్‌= అగ్నిదేవుడిఅంశతో; పుట్టెన్‌; అనఘ!= పాపరహితు 
డైనవాడా! (జనమేజయా!); ఇది= ఇప్పుడు చెప్పింది; సుర+అసుర+అంశ+అవతార క్రీరనము= దేవతల యొక్క రాక్షసుల 
యొక్క అంశలతో జన్మించిన వారిస్తుతి; తవిలి= ఆసక్తితో; దీనిన్‌= ఈకథనాన్ని; వినినన్‌= వినినా; భక్తిన్‌, చదివినను= భక్తితో 
చదివినా, అఖిల, దేవ+అసుర+ఆదులు= సమస్తదేవతలు, రాక్షసులు మొదలైనవారు; సమస్త, జనులకున్‌= (ప్రజలందరికి; 
అభిమతములు= కోరికలు; ఇత్తురు= ఇస్తారు. 


తాత్సర్యం: యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు 
జన్మించారు. అశ్వినుల అంశతో నకుల సహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది జన్మించింది. అగ్నిఅంశతో 
ధృష్టద్యుమ్నుడు ద్రుపద రాజవంశంలో జన్మించాడు. ఓ పుణ్యుడా! ఇది దేవాసురులఅంశలతో భూతలంమీద 
జన్మించినవారి కీర్తనం. దీనిని భక్తితో విన్నవారికీ చదివినవారికీ ఆ దేవాసురులు కోరికలను నెరవేరుస్తారు. 


విశేషం: ఈ సురాసురాంశావతార కథనం వినినవారికి చదివినవారికి కలిగే శుభఫలితాలను తెలిపే ఈపద్యం ఫలశ్రుతితో 
కూడిఉన్నది. అంశలతో అవతరించినవారు సురాసురులు. వారిలో ఆఅంశలు స్మరింపతగినవి. దైవముయొక్క పరిపూర్ణకళలో 
ఒకఅంశమా(త్రమే భూమిమీద భౌతికాకారంతో అవతరిస్తే వారిని అంశావతారు లంటారు. సురాంశసంభూతులు దైవీసంపదకు, 
అసురాంశసంభూతులు ఆసురీసంపదకు ప్రతినిధులు. “ద్వౌ భూతసర్లా లోకేఇస్మిన్‌, దైవ ఆసుర ఏవచ” (భగవద్గీత 16.6) 
అన్న శ్రీకృష్ణుడు వీరందరిలో పరిపూర్ణావతారుడు. అవతరించిన పరమాత్మతత్తాన్ని ఆసురీప్రవృత్తులు దర్శించలేకపోగా 
ద్వేషిస్తారు; చివరకు నశిస్తారు. 'అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాక్రితం' (భ.గీ. 9.11) అని అందుకే అన్నాడు 
శ్రీకృష్ణుడు. కాగా, సురాంశసంభూతులైన పాండవాదులు శ్రీకృష్ణుడిని భజించి, సేవించి తరించారు. 'మహాత్మానస్తు మాం 
పార్థ! దైవీంప్రకృతి మాగ్రితాః భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్‌” (భ.గీ.9.13) అన్న గీతాకారుడి వాక్యం 
స్మరింపతగింది. భారతకథను లౌకికదృష్టితో చదివితే వచ్చేది నీతి; కావ్యదృష్టితో చదివితే కలిగేది రసానుభూతి; ఆధ్యాత్మిక 
దృష్టితో చదివితే పొందేది సర్వశ్రేయస్సుల విభూతి- అని ఇటువంటి ఫలశ్రుతులు పఠితలకు జ్ఞాపకం చేస్తుంటాయి. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 85 


తాత్సర్యం: అనగా విని జనమేయుడు వైశంపాయనుడితో ఈవిధంగా అన్నాడు. 


సీ, అభ్యస్తవేదవేదాంగులు, విధిదత్త | దక్షిణాప్రీణిత ధరణిదేవు, 
లనవరతాశ్వమేధావభృథస్నాన । పూతమూర్తులు, కృతపుణ్యు, లహిత 
వర్గజయుల్‌, ప్రాప్తవర్గచతుష్టయుల్‌, । సత్వ్వాది సద్దుణజన్మనిలయు 
లాభరతాది మహామహీపాలకు । లిద్ధయశోర్జు లెందేనిం బుట్టి 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. రట్టి కౌరవాన్వయంబు. బాండవ నృప । రత్నములకు వారిరాశి యైన 
దాని విన(గ వలతు( దద్దయు. బ్రీతితో । విప్రముఖ్య! నాకు విస్తరింపు. 86 


ప్రతిపదార్థం: అభ్యస్త, వేద, వేదాంగులు= వేదవేదాంగాలను అభ్యసించిన వారు; విధిదత్త, దక్షిణా, ప్రీణిత, ధరణి దేవులు= 
యజ్ఞవిధులందు ఇవ్వబడిన దక్షిణలచేత తృప్తిపరచబడిన (బ్రాహ్మణులు కలవారు. (బ్రాహ్మణులను తృప్తిపరచిన వారు); 
అనవరత+అశ్వమేధ+అవభృథ, స్నాన పూతమూర్తులు= నిరంతర అశ్వమేధ యాగాలందలి యజ్ఞాంత స్నానాలచేత పవిత్ర 
మైన ఆకారాలు కలవారు; కృతపుణ్యులు= పుణ్యం చేసినవారు; అహిత వర్గ్షజయుల్‌= అరిషడ్వర్గాలను (కామ(క్రోధలోభమోహ 
మదమాత్సర్యాలను), జయించినవారు; (ప్రాప్త వర్గ చతుష్ట్రయుల్‌= ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే వర్గ చతుష్ట్రయాన్ని పొందినవారు; 
సత+ఆది, సద్గుణ జన్మనిలయులు= సత్త్యంమొదలైన గుణాల పుట్టుకకు నివాస మైనవారు; ఆ భరత+అది, మహామహీపాలకులు= 
భరతుడు మొదలైన మహారాజులు; ఇద్దయశస్‌+అర్జులు= దీప్త మైన కీర్తిని కోరేవారు; ఎందు+ఏనిన్‌, పుట్టిరి= దేనియందు 
పుట్టారో అట్టి; కౌరవ+అన్వయంబున్‌= కౌరవవంశాన్ని; పాండవ నృపరత్నములకున్‌= పాండవు లనే రాజశ్రేష్టులకు; వారి, 
రాశి+ఐన= సముద్రమైన; దానిన్‌= దానిని, తద్దయున్‌= మిక్కిలి; విప్రముఖ్య!= ఓ బ్రాహ్మణ ్రేష్టుడా! వైశంపాయనుడాః; 
విస్తరింపు= వివరించి చెప్పుము; వినంగన్‌, వలతున్‌= వినగోరుతాను. 


తాత్సర్యం: సకలవేదవేదాంగాలు అభ్యసించినవారు, యజ్ఞయాగాలలో భూరిదక్షిణ లిచ్చి బ్రాహ్మణులను సంతృప్తి 
పరచిన వారు, నిరంతరం అశ్షమేధయాగా లాచరించి అవభృథస్నానంచేత పవిత్రమైన దేహాలు కలవారు, పుణ్యచరితులు, 
అరిషడ్వర్గాలను జయించినవారు, ధర్మార్థకామాదులను పొందినవారు. సత్త గుణసంపన్నులు అయినటువంటి భరతుడు 
మొదలుగా గల కీర్తికాంక్షులైన మహారాజులు పుట్టిన కౌరవవంశం పాండవు లనే రత్నాలకు సముద్రం వంటిది. 
అటువంటి కౌరవవంశాన్నిగురించి నాకు సవిస్తరంగా ప్రీతితో తెలుపుము. విన వేడుక పడుతున్నాను. 


విశేషం: అలం: రూపకం. కౌరవాన్నయ మనే మహాసముద్రంలో (గ్రహించదగిన రత్నాలు పాండవులు, వారికథ సవిస్తరంగా 
చెప్పటం భారతేతిహాస వస్తుస్వభావం. 

వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 87 
ప్రతిపదార్థం: సుగమం 

తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు జనమేజయుడితో ఈవిధంగా అన్నాడు. 


కారవ నంశ వివరణము (సం. 1-70-10) 


చ.  నిరుపమధర్మమార్గపరినిష్టితు లై మహి యెల్ల గాచుచుం 

బర(గిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిం జేసి భూ 

భరవహనక్షమం బగుచు€ బౌరవ కౌరవ పాండవాన్వయం 

బురుగుణసంపదం బెరి(గి యొప్పె సమస్త జగత్రసిద్ద మై. 88 
ప్రతిపదార్థం: నిరుపమ, ధర్మమార్గ, పరినిష్టితులు+ఐ= సాటిలేని ధర్మమార్గమందు చక్కగా ఉంచబడినవా రై; మహి+ఎల్లన్‌= 
భూమినంతా; కాచుచున్‌= కాపాడుతూ; పరంగిన= (ప్రసిద్ది పొందిన, తొంటి= పూర్వపు; పూరు, కురు, పాండు మహీ+ఈశుల= 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 261 


పూరుడు కురుడు పాండుడు అనే పేర్లు గల మహారాజులయొక్క; పేర్మిన్‌+చేసి= గొప్పతనంవలన; భూ+భర వహన 
క్షమంబు+అగుచున్‌= భూభారాన్ని వహించేందుకు సమర్థ మైనది అవుతూ; పౌరవ= పూరురాజుకు సంబంధించిన; కౌరవ= 
కురురాజుకు సంబంధించిన; పాండవ, అన్వయంబు= పాండురాజుకు సంబంధించిన వంశం; ఉరుగుణసంపదన్‌= గొప్పుగుణా 
లనే సంపదతో; పెరింగి= వర్టిల్లి: సమస్త జగత్‌+(ప్రసిద్దము+ఐ= సమస్తలోకాలలో ప్రసిద్ధి పొందిన దై; ఒప్పెన్‌= శోభిల్లెను. 


(cat 


తాత్సర్యం: సాటిలేని ధర్మమార్గమందు లెస్సగా ప్రవర్తించినవారై, భూమినంతా కాపాడుతూ (ప్రసిద్దులైన పూరు, 
కురు, పాండురాజుల గొప్పతనంవలన పౌరవ కౌరవ పాండవ వంశాలు భూభారాన్ని వహించటానికి సమర్థమైన 
వవుతూ, గొప్పగుణసంపదతో పెరిగి సర్వజగ(త్రసిద్దా లై ఒప్పినవి. 


విశేషం: జనమేజయు డడిగింది కౌరవవంశంలో పుట్టిన పాండవులకథ. ధర్మమార్గంలో నడవటం ఆ వంశకర్తలకు, వంశజులకు 
జీవిత వ్రతం. ఆ ధర్మవర్తనంవలన కౌరవవంశం పౌరవ, కౌరవ, పాండవవంశంగా గుణసంపదచేత విస్తరించి లోకప్రసిద్దిచెందింది. 
(క్రమంగా విస్తరించిన వంశచరిత్ర విధానం తేటతెల్లమయ్యేటట్టు కథాకథనం సాగుతుం దని నన్నయ సూచన. (వివరాలకు 
పీఠిక చూడండి). ఈపద్యంలో రవర్ల పునరావృత్తి అక్షరరమ్యతను ఆవిష్కరిస్తున్నది. 


వ. అది యెట్లనినం: దొల్లి దాక్షాయణి యైన యదితికి. గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను 
మనువును యముండును శనైశ్చరుండును యమునయు+' దపతియు ననం బుట్టి; రందు వైవస్వతుం డను 
మనువు వలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదు లైన మానవులు పుట్టిరి; మజియు వానికి వేనప్రముఖు లైన 
రాజు లేబండ్రు పుట్టి వంశకరు లై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి; మజియు నమ్మనుపుత్తి యైన యిల 
యనుదానికి సోమపుత్తుం డైన బుధునకు( బురూరవుండు పుట్టి చక్రవర్తి యై. 89 


ప్రతిపదార్థం: సుగమం 


తాత్పర్యం: దక్షుడికుమార్తె యైన అదితికీ కశ్యపుడికీ జన్మించిన వివస్వంతు డనేవాడికి వైవస్వతు డనే మనువు, 
యముడు, శని, యమున, తపతి అనేవారు పుట్టారు. వారిలో వైవస్వతు డనే మనువువలన (బ్రాహ్మణులు, క్షత్రియులు, 
వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. ఆ వైవస్వతుడికి వేనుడు మొదలైన రాజులు ఏభైమంది జన్మించి 
వంశాన్ని వృద్ధిచేసి చివరకు తమలో తాము పోరాడి మరణించారు. ఆ మనుపుత్రిక అయిన ఇల అనే ఆమెకు 
చం(ద్రుడిపుత్రు డైన బుధుడికి పురూరవుడు జన్మించాడు. అతడు చక్రవర్తి అయినాడు. 


క. ఇమ్మహి( ద్రయోదశ ద్వీ । పమ్ములు దన శౌర్యశక్తి( బాలించి మదాం 
ధ్యమ్మున విప్రోత్తమ వి । త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్‌. 90 


ప్రతిపదార్థం: ఈ+మహిన్‌= ఈభూమిని; త్రయోదశ ద్వీపమ్ములు= పదమూడు ద్వీపాలను; శౌర్యశక్తిన్‌= పరాక్రమ సామర్థ్యంతో; 
పాలించి= ఏలి; మద+ఆంధ్యమ్మునన్‌= మదమువలని గ్రుడ్డితనంతో; విప్ర+ఉత్తమ విత్తమ్ములు= (బ్రాహ్మణ శ్రేష్టులయొక్క 
సంపదలను; తాను; ఆ పురూరవుడు; ధనలోభమునన్‌= ధనాశతో; అపహరించెన్‌= దొంగిలించాడు. 


తాత్పర్యం: ఆ పురూరవచ(క్రవర్తి ఈ భూమిని, పదమూడు ద్వీపాలను మహాశౌర్యంతో పాలిస్తూ మదాంధుడై 
(బ్రాహ్మణోత్తముల ధనాలను ధనాశాపరుడై అపహరించాడు. 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విని దాని నుడుపంగా బ్ర । హ్మనియుక్తుం డై సనత్కుమారుండు మహికిం 
జనుదెంచె బ్రహ్మలోకం | బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్‌. 91 


ప్రతిపదార్థం: విని= దానిని తెలిసికొని; దానిన్‌+ఉడుప(గాన్‌= దానిని మాన్పింప జేసేందుకు (పురూరవుడు చేసిన బ్రాహ్మణ 
ధనాపహరణాన్ని); బ్రహ్మ నియుక్తుండు+ఐ= (బ్రహ్మచేత నియమించబడిన వాడై; సనత్కుమారు(డు= సనత్కుమారు డనే 
దేవర్షి అనేక దివ్యముని సంఘముతోన్‌= పెక్కుమంది దేవమునుల సమూహంతో; (బ్రహ్మలోకంబున, నుండి; మహికిన్‌, 
చనుదెంచెన్‌= భూలోకానికి వచ్చాడు. 


తాత్సర్యం: పురూరవుడు చేసిన బ్రాహ్మాణధనాపహరణాన్ని విని దానిని తొలగించేందుకు (బ్రహ్మచేత నియుక్తుడై 
సనత్కుమారుడు పెక్కుమంది దేవమునులతో (బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చాడు. 


వ. పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని 
నున్మత్తుంగా శపియించిన, వాడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుం డై యుండె; నట్టి పురూరవునకు 
నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృధాయువు వనాయువు శతాయువు నను నార్వురు 
గొడుకులు పుట్టి; రం దాయువునకు స్వర్థానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా 
నేవురు పుట్టిరి; వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై. 92 


ప్రతిపదార్థం: సుగమం 


తాత్సర్యం: రాజ్యగర్వంతో పురూరవుడు ఆ విచ్చేసిన దేవమునులకు దర్శనమిచ్చేందుకు ఇష్టపడక వారిని 
పరిహసించాడు. వారు కోపించి పురూరవుడు వెజ్టివా డవాలి అని శపించారు. అంతట పురూరవుడు గంధర్వలోకంలో 
ఊర్వశి అనే అప్పరసతో కూడి ఉన్నాడు. ఊర్వశీపురూరవులకు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, 
వనాయువు, శతాయువు అనే ఆరుగురు కుమారులు జన్మించారు. ఆయువు స్వర్భానవి అనే దంపతులకు నహుషుడు, 
వృద్దశర్మ, రజి, గయుడు, అనేనసుడు - అనే అయిదుగురు జన్మించారు. వారిలో నహుషుడు ప్రభువై. 


మ. చతురంభోధిపరీతభూవలయమున్‌ సద్వీప సారణ్యస 
క్రితిభ్భృత్మం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం 
గ్రతువుల్‌ నూ టొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్‌ నిర్జితా 
హెతుం డై యా నహుషుండు దాం బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్‌. 93 


ప్రతిపదార్థం: చతుః+అంభోధిపరీత, భూవలయమున్‌= నాలుగుసముద్రాలచే చుట్టబడిన భూమండలాన్ని; సద్వీప, సారణ్య, 
సక్షితి, భృత్కం, బగు, దానిన్‌= ద్వీపాలతోకూడ అరణ్యాలతోకూడ, పర్వతాలతోకూడ కూడిఉన్న భూమిని; భూరి భుజశక్తిన్‌+చేసి= 
అధిక మైన బాహుపరా(క్రమంతో; పాలించుచున్‌= పరిపాలిస్తూ; |క్రతువుల్‌= యజ్ఞాలు; నూణు+ఒనరించి= నూజింటిని చేసి; 
దిక్కులన్‌= దిశలయందు; కీర్తి= యశస్సు; వెలయంగాన్‌= (ప్రకాశించేటట్టుగా, నిర్షిత+అహితు(డు+ఐ= శత్రువులను 
జయించినవాడై; ఆ నహుషుండు= స్వర్భానవి, ఆయువుల పుత్రుడైన నహుషుడు; పేర్మితోన్‌= గౌరవంతో; తాన్‌= తాను; 
దేవేంద్రత్వమున్‌= దేవేంద్రపదవిని; పడసెన్‌= పొందాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 263 


తాత్పర్యం: ద్వీపారణ్యపర్వతాలతో కూడినదీ నాలుగుసముద్రాలచేత చుట్టబడినదీ అయిన భూమండలాన్ని తన 
అపారబాహుబలంతో పరిపాలిస్తూ నూయుయజ్ఞాలు చేసి, తనకీర్తి నలుదిశలకు వ్యాపింపజేసి, శత్రువులను జయించిన 
వాడైన ఆ నహుషుడు దేవేంద్రపదవిని పొందాడు. 


వ. అట్టి నహుషునకు( బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా 
నార్వురు పుట్టి; రందు యయాతి రా జై యనేకయాగంబులు సేసి శుక్రపుత్తి యయిన దేవయానియందు 
యదుతుర్వసులును వృషపర్వపుత్తి యయిన శర్మిష్టయందు ద్రుహ్య్వనుపూరులు ననంగా నేవురు కొడుకులం 
బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభారపీడితుం డై కొడుకుల నందటిం బిలిచి యి ట్లనియె. 94 


తాత్సర్యం: నహుషుని, భార్య ప్రియంవద. ఆ దంపతులకు యతి యయాతి సంయాతి ఆయాతి అయతి 
(ధువులు అనే ఆరుగురుకుమారులు జన్మించారు. వారిలో యయాతి రాజై అనేకయజ్ఞాలు చేశాడు. శుక్రుడికుమార్తె 
అయిన దేవయానిని పెళ్ళాడి అతడు యదువు, తుర్వసుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. వృషపర్వపుత్రియైన 
శర్మిష్టయం దాతడు [ద్రుహ్వి, అనువు, పూరు డనే ముగ్గురుకుమారులను బడసి (మొత్తం అయిదుగురు కొడుకులను 
పొంది), రాజ్యపరిపాలన చేస్తూ శు(క్రుడిశాపంవలన ముసలితనంచేత పీడితు డయ్యాడు. అప్పు డా యయాతి 
తనకుమారుల నందరినీ పిలిచి ఇట్టా అన్నాడు. 


సీ, 'విషయోపభోగాభిలషణ మింకను నాకు । వదలక పెరుంగుచున్నదియు. గాన 
నందనులార! మీయం దొక్కరుండు నా । దగు జరాభారంబు దగిలి తాల్లి 
తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వం డీ । నోపు నాతండ సద్వీపసకల 
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు' | నని యడిగిన నగ్రతనయు. డయిన 


ఆ. యదువు. దొట్టి సుతులు ముదిమికి నోపక । తలలు వాంచి యున్న వెలయ దండ్రి 
పనుపుం జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చె(। బూరు6 డనుసుతుండు భూరికీర్తి. 95 


ప్రతిపదార్థం: విషయ+ఉపభోగ+అభిలషణము= ఇంద్రియ సుఖాలందలి కోరిక; ఇంకను= ఇప్పుటికికూడ; నాకున్‌; వదలక; 
పెరుంగుచున్‌+*ఉన్నదియున్‌, కాన= కనుక; నందనులు+ఆర!= కుమారులారా! నాదగు= నా యొక్క జరాభారంబు= 
ముసలితనపు బరువును; మీయందున్‌+ఒక్కరుండు= మీలోఒకడు; తగిలి= ఆసక్తిగొని, తాల్చి= ధరించి; తన జవ్వనంబు= 
తన యౌవనము; నాకున్‌; ఒనరంగన్‌= ఒప్పునట్టుగా; ఏ+వాండు; ఈనోపున్‌= ఇయ్యగలవాడో; ఆతండు+అ= అతడే; సద్వీప, 
సకల, ధారుణీ, సామ్రాజ్య, భార, యోగ్యుండు+అగున్‌= ద్వీపాలతో కూడిన సమస్త భూమిసామ్రాజ్యంయొక్క భారానికి 
తగినవా డౌతాడు; అని; అడిగినన్‌; అ(గ్రతనయు(డు+అయిన= పెద్దకుమారుడైన; యదువున్‌ తొట్టి= యదు వనువాడు 
మొదలుగా గల; సుతులు= కుమారులు; ముదిమికిన్‌+ఓపక= ముదిమిని తీసికొనేందుకు ఇష్టపడక; తలలు, వాంచి, ఉన్నన్‌= 
అనంగీకారసూచకంగా తలలు వంచుకొని ఉండగా; వెలయన్‌= ప్రకాశమయ్యేటట్టు; తండ్రిపనుపున్‌+చేసి= తండ్రి ఆజ్ఞతో; 
భూరికీర్తి= గొప్పకీర్తి కలవాడు; పూరుండు+అను, సుతుండు; ముదిమి, కొని= ముసలితనాన్ని తీసికొని; జవ్వనంబు+ఇచ్చెన్‌= 
యౌవనాన్ని ఇచ్చాడు. 


తాత్సర్యం: 'ఇంద్రియసుఖాభిలాష న న్నింకా వదలిపెట్టక పెరుగుతున్నది. కాబట్టి ఓ కుమారులారా! మీలో 
ఒక్కడు నా ముసలితనాన్ని తీసికొని నిజ యౌవనాన్ని నాకు ఇవ్వండి. ఆవిధంగా ఇవ్వగలిగినవాడే ఈ సకలసా(మ్రాజ్య 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


భారాన్ని వహించేందుకు యోగ్యుడు" అని యయాతి ఈవిధంగా అడుగగా యదువు మొదలైన కొడుకులు మారు 
మాటాడక తలలు వంచుకొని ఉన్నారు. అప్పుడు పూరుడనే కొడుకు తండ్రి ఆజ్ఞతో అతడి ముసలితనాన్ని తాను 
తీసికొని తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చాడు. 


విశేషం: ఈ సీసపద్యంలో ప్రాసయతి పాటింపబడింది. 
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 96 


ప్రతిపదార్థం: సుగమం. 
తాత్సర్యం: అనగా విని జనమేయుడు వైశంపాయనునితో ఈవిధంగా అన్నాడు. 


యయాతి మహారాజు చరిత్రము (సం.1-71-3) 


తే.  వర్ణధర్మముల్‌ గాచుచు వసుధ యెల్ల । ననఘ చరితు డై యేలిన యయ్యయాతి 

భూసురోత్తమ! భార్గవపుత్తి యైన । దేవయానిని దా నెట్లు దేవిం జేసి?. 97 
ప్రతిపదార్థం: వర్ల ధర్మముల్‌= కులం మొదలైన వాటి ధర్మాలను; కాచుచున్‌= కాపాడుతూ; వసుధ, ఎల్లన్‌= భూమినంతనూ; 
అనఘ చరితుండు+ఐ= పుణ్యవర్తను డై; ఏలిన= పాలించిన; ఆ+యయాతి= ఆ యయాతిమహారాజు; భూసురోత్తమ!= ఓ 
వైశంపాయన మహర్షీ! (ఓ బ్రాహ్మణోత్తమా!); బ్రాహ్మణులందు ఉత్తముడా!; భార్గవపుత్రి+ఐన= శుక్రుడికూతు రైన; దేవయానిని= 
దేవయాని అనే ఆమెను; తాను; ఎట్టు; దేవిన్‌= భార్యగా; చేసెన్‌= చేశాడు? 


తాత్సర్యం: వర్గ్షాశ్రమధర్మాలను సంరక్షిస్తూ పుణ్యవర్తను డై భూమండలాన్ని ఏలిన ఆ యయాతిమహారాజు 
(బ్రాహ్మణోత్తము డైన శుక్రుడికూతురును- దేవయానిని భార్యగా ఎట్టా చేసికొన్నాడో ఓ వైశంపాయనమహర్షీ! 


తెలుపవలసింది. 


విశేషం: వర్ణాశ్రమధర్మాలను రక్షించిన యయాతి విలోమవివాహాన్ని ఎట్టా చేసికొన్నా జని ధర్మసందేహం. 


తే.  విపులతేజంబునను దపోవీర్యమునను । జగదనుగ్రహనిగ్రహశక్తియుక్తు( 

డయినయట్టి యయాతికి నలిగి యేమి । కారణంబున శాపంబు కావ్యు. డిచ్చె? 98 
ప్రతిపదార్థం: విపుల, తేజంబునను= విస్తార మైన తేజస్సుచేతను, తపస్‌+వీర్యమునను= తపస్సుయొక్క ప్రభావంచేతనున్నూ; 
జగత్‌+అను([గ్రహ, నిగ్రహశక్తియుక్తుడు= లోకాన్ని అనుగ్రహించటంలోనూ, నిరోధించటంలోనూ శక్తితో కూడిన వాడు, 


అయిన, అట్టి, యయాతికిన్‌; అలిగి= కోపించి, కావ్యుండు= శుక్రుడు; ఏమి, కారణంబునన్‌, శాపంబు+ఇచ్చెన్‌= ఏ కారణంవలన 


శపించాడు? 


తాత్పర్యం: విస్తారమైన తేజస్సుచేతనూ, తపః[ప్రభావంచేతనూ లోకాలను అను(గ్రహించేందుకు, నిగ్రహించేందుకు 
సమర్ధ డైనట్టి యయాతిమహారాజును కోపించి శుక్రు డేకారణాన అతడిని శపించాడు? 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 265 


వ. మటియు నస్మద్వంశకరుం డయిన యయాతిచరితంబు విన వలతుం జెప్పు మని యడిగిన వానికి 
వైశంపాయనుం డి ట్లనియె. 99 


ప్రతిపదార్థం: వినవలతున్‌= వినగోరెదను. 


తాత్పర్యం: అంతేకాక, మావంశాన్ని వృద్ది చేసిన ఆ యయాతియొక్క వృత్తాంతాన్ని నేను వినగోరుతాను చెప్పు మని 
అడుగగా జనమేజయుడికి వైశంపాయనుడు ఈవిధంగా అన్నాడు. 


క. మనుజాధిప! వృషపర్వుం । డను దానవపతికి శుక్రు( డా చార్యుం డై 
యనిమిషవిరోధులకు( బ్రియ । మొనరించుచు వివిధ విధినయోపాయములన్‌. 100 
ప్రతిపదార్థం: మనుజ+అధిప!= ఓరాజా! (జనమేజయా); దానవపతికిన్‌= రాక్షసరాజుకు; శు(క్రుడు; ఆచార్యుండు+ఐ= 


గురువై; అనిమిష విరోధులకున్‌= దేవతలకు శత్రువులు ఐన రాక్షసులకు; వివిధవిధి, నయ+ఉపాయములన్‌= వేర్వేరు 
ఏర్పాట్లచే నీతులతో, ఉపాయాలతో; (ప్రియము+ఒనరించుచున్‌= సంతోషాన్ని కలిగిస్తూ. 


తాత్సర్యం: ఓ రాజా! వృషపర్వు డనే రాక్షసరాజుకు శుక్రుడు ఆచార్యు డై పెక్కువిధాల ఏర్పాట్లతో, నీతులతో, 
ఉపాయాలతో రాక్షసులకు సంతోషాన్ని కలిగిస్తూ, (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. దేవాసుర రణమున గత । జీవితు లగు నసురవరుల. జెచ్చెర మృతసం 
జీవని యను విద్యం బున । ర్లీవులంగా. బ్రతిదినంబు6 జేయుచు నుందెన్‌. 101 


ప్రతిపదార్థం: దేవ+అసుర, రణమునన్‌= దేవదానవుల యుద్దమందు; గత, జీవితులు+అగు= మరణించినవారైన; అసుర, 
వరులన్‌= రాక్షస(్రేష్ణులను; చెచ్చెరన్‌= శీఘ్రంగా; మృతసంజీవని యను విద్యన్‌= మృతసంజీవని అనే పేరు కలిగిన 
చనిపోయినవారిని తిరిగిబ్రతికించే విద్యతో; (ప్రతి, దినంబున్‌; పునః+జీవులన్‌+కాన్‌= మరల (తిరిగి) బ్రతికినవా రయ్యేటట్టుగా; 
చేయుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉండేవాడు. 


తాత్సర్యం: దేవ దానవ యుద్దంలో మృతు లైన రాక్షసులను శీఘ్రంగా మృతసంజీవని అనే విద్యచేత వారిని 

ప్రతిదినం పునర్జీవితులను చేస్తున్నాడు. 

వ. దాని నెటింగి దేవతలెల్ల నతి భీతు లై యసురుల నోర్వ నోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి 
మహాసత్తుుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్తుండయిన కచునికడకుం జని యిట్లనిరి. 102 


ప్రతిపదార్థం: అతిభీతులు+ఐ= మిక్కిలి భయపడినవారై; అసురులన్‌= రాక్షసులను; ఓర్పన్‌+*ఓపక= గెలువ జాలక; పడసి= 
పొంది; తేన్‌+ఓపునట్టి= తీసుకురాజాలిన; మహాసత్తుండు= గొప్పబలవంతుడు; కచునికడకున్‌= కచుని చెంతకు. 


తాత్పర్యం: ఆ విషయం తెలిసికొని దేవతలు భయపడి, రాక్షసులను జయించలేక, శుక్రునివద్దనుండి మృతసంజీవనీ 
విద్యను పొంది తిరిగి రాగల గొప్పసమర్దు డెవ్వడో అని విచారించి, బృహస్పతికుమారు డైన కచుడివద్దకు వెళ్ళి ఇట్లా 


అన్నారు. 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పోరను మృతసంజీవని । కారణమున నిహతు లయ్యు. గా రసురవరుల్‌ 

వారల నోర్వ(గ మన కతి | భారము దుర్వారవీర్యబలయుతు లగుటన్‌. 103 
ప్రతిపదార్థం: పోరను= యుద్దమందు; మృతసంజీవని, కారణమునన్‌; నిహతులు+అయ్యున్‌= చచ్చినవారయ్యూ; కారు= 
చావరు; అసురవరుల్‌= రాక్షస శ్రేష్టులు; దుర్వార వీర్యబలయుతులు= నివారించేందుకు శక్యం కాని వీరత్వంతో బలంతో 


కూడినవారు; అగుటన్‌= కావటంచేత; ఓర్వంగన్‌= జయించటానికి; మనకున్‌; అతి, భారము= మిక్కిలి బరువు (శక్యం కానిది, 
మోయలేనిది అని భావం). 


తాత్పర్యం: యుద్దంలో రాక్షసులు చనిపోయినా మృతసంజీవనికారణాన చావకుండా ఉన్నారు. వారు అపార 
వీర్యబలవంతులు కావటంచేత వారిని జయించటం మనకు అసాధ్య మై ఉన్నది. 


క. మనపక్షంబున వా ర । ద్దనుజులచే నిహతు లయ్యు( దగ మృతసంజీ 

వని లేమి జేసి యమసా | దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యన్‌. 104 
ప్రతిపదార్థం: మన పక్షంబునవారు= మనవైపు ఉన్నవారు; (దేవతలు); ఆ+దనుజులచేన్‌= ఆ రాక్షసులచేత, నిహతులు= 
చంపబడినవారు; అయ్యున్‌= అయినప్పటికి; తగన్‌= ఒప్పారగా; మృతసంజీవని, లేమిన్‌+చేసి= చనిపోయినవారిని (బ్రతికించే 
మృతసంజీవనీ విద్య లేకపోవటం కారణంగా; యమసాదనమునకున్‌= యముడి గృహానికి (నరకానికి లేదా మృత్యువు దగ్గరకు 
అని భావం); వీర్యదర్పితులు= పరాక్రమం చేత గర్వించిన వారు; అయ్యున్‌= అయినప్పటికీ; అరుగుదురు= వెడతారు 
(చనిపోతారు). 


తాత్పర్యం: మహాబలగర్వితు లైనా మనపక్షంలోనివారు రాక్షసులచేత చంపబడిన మనకు మృతసంజీవని లేనందువల్ల 
యముడి నివాసానికే పోతున్నారు. 


విశేషం: సదనము (రూ) సాదనము. 


క. కావున మృతసంజీవని. । దేవలయును శుక్రువలన ధృతి. బడసి తప 
శ్రీవిభవ! దాని బలమునం । గావంగావలయు సురనికాయబలంబున్‌. 105 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మృతసంజీవనిన్‌; శుక్రువలనన్‌= శుక్రునివద్ద నుండి; ధృతిన్‌+పడసి= ధైర్యంతో పొంది; 


తేవలయున్‌= తీసికొని రావలెను, తపస్‌+శ్రీ విభవ!= తపస్సుయొక్క శోభావిభవం కలవాడా!; ఓకచుడా! సుర, నికాయబలంబున్‌= 
దేవతల సమూహంయొక్క బలాన్ని; దాని బలమునన్‌= ఆమృత సంజీవనియొక్క శక్తిచేత; కావంగాన్‌, వలయున్‌= రక్షించవలెను; 


తాత్సర్యం: కాబట్టి శుక్రుడినుండి మృతసంజీవనీవిద్యను పొంది తీసికొని రావాలి. ఓతపోధనా! ఆ సంజీవనీ 
విద్యాబలంతో దేవగణాలబలాన్ని కాపాడాలి. 


క. బాలుండవు, నియమవ్రత । శీలుండవు, నిన్ను. బ్రీతి( జేకొని, తద్వి 
ద్యాలలనాదానము. గరు | శాలయు. డై చేయు నమ్మహాముని నీకున్‌. 106 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 267 


ప్రతిపదార్థం: బాలుండవు= నీవు (గ్రహణధారణ శక్తులు గల చిన్నవాడవు; నియమ(వ్రత, శీలుండవు= నియమాలు, ఉపాసనాది 
పుణ్యకర్మలు చేయటం స్వభావంగా కలవాడవు; నిన్నున్‌; పీతిన్‌= ఆదరంగా; చేకొని= దరిచేర్చి; తద్‌= ఆ మృత సంజీవని 
అనబడే; విద్యాలలనా, దానమున్‌= విద్య అనే కన్యాదానాన్ని; కరుణా+ఆలయు(డు+ఐ= దయకు నివాస స్థాన మైన వాడై; 
ఆ+మహత్‌+ముని= ఆ గొప్పవా డైన శుక్రమహర్షి నీకున్‌; చేయున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: నీవు బాలుడివి. నియమాలు, వ్రతాలు నీకు స్వభావసిద్ద మైనవి. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడిగా 
స్వీకరించి, సంతోషంతో నీ కా విద్యాకన్యను దయతో ఇవ్వగలడు. 


విశేషం: విద్యాలలనాదానము - అనే రూపక సమాసం భావికథార్ణ వ్యంజకం. ముందు కథలో దేవయాని తనమనసును కచుడికి 
అర్సించుకొనే కథార్థం ఇందులో ధ్వని. విద్యయనే, లలనను - అనీ, విద్యను, లలనను అనీ సమన్వయింపవచ్చును. 


వ. 'దుహితృ్ళస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున 
దాని చిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ది యగు’ నని దేవతలు ప్రార్థించి పంచినం, గచుండును 
దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవ 
గణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యి ట్లనియె. 107 


ప్రతిపదార్థం: దుహితృస్నేహంబునన్‌+చేసి= కూతురునందలి (ప్రేమచేత; అతిక్రమింపండు= జవదాటడు; దేవహిత+అర్థంబు= 
దేవతలమేలు కొరకు; సకలదైత్యదానవ గణ+ఉపాధ్యాయుండు= సమస్తదైత్యుల, దానవుల సమూహమునకు గురువు. 


తాత్పర్యం: 'కూతురుపై నున్న ప్రేమచేత దేవయానిమాటలను శుక్రుడు జవదాటడు. కాబట్టి నీ సామర్థ్యంతో ఆమె 
మనసును లోబరచుకొని, శుక్రుడికి శుశ్రూష చేస్తే, నీకు కార్యసిద్ది కలుగుతుంది” అని దేవతలు వేడుకొని పంపగా 
కచుడు దేవతలమేలుకొరకై వృషపర్వుడిపట్టణానికి వెళ్ళి అక్కడ నిరంతరవేదాధ్యయనపరుడున్నూ, దైత్య దానవగణానికి 
గురువున్నూ అయినట్టి శుక్రాచార్యుడిని చూచి నమస్కరించి ఇట్లా పలికాడు. 


విశేషం: దేవతలు కచుడికి మృతసంజీవనిని సాధించే మెలకువ ఒకటి చెప్పారు. మంత్రవిద్య శు(క్రాచార్యాధీనం; శుక్రుడు 
ఆతని కుమార్తె అయిన దేవయానిపట్ట ఉన్న స్నేహానికి అధీనుడు. దేవయానిని ప్రసన్నం చేసికొంటే, శుక్రుడు, ఆ తరువాత 
అతని విద్య అనుకూలిస్తాయి అని చెప్పారు దేవతలు. భావికథాగతిని ఈ వాక్యం ప్రసన్నం చేస్తున్నది. కథలో దేవయానిపాత్రకు 
కల (ప్రాధాన్యానికి ప్రాతిపదిక వేశాడు నన్నయ ఇక్కడ. (ప్రసన్న కథాకలితార్థయుక్తికి చక్కని ఉదాహరణం. 


క. ఏను గచుం డనువాండ, మ | హానియమసమన్వితు(డ, బృహస్పతిసుతుండన్‌, 
మానుగ వచ్చితి నీకును । భానునిభా! శిష్యవృత్తి. బని సేయంగన్‌. 108 


ప్రతిపదార్థం: భానునిభా= సూర్యసన్నిభుడ వైన ఓ మహర్షీ; ఏను= నేను; మహానియమ, సమన్వితుండన్‌= గొప్ప నియమాలతో 
కూడినవాడిని; బృహస్పతి, సుతుండన్‌= దేవగురు వైన బృహస్పతికి కుమారుడిని; కచుండు+అను, వాండన్‌= కచుడనే పేరు 
కలవాడిని; శిష్యవృత్తిన్‌= శిష్యప్రవర్తనతో; నీకును= నీకు; పని+ చేయంగన్‌= సేవచేయటానికి; మానుగన్‌= ఒప్పిదంగా; 
వచ్చితిన్‌= వచ్చాను. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సూర్యసన్నిభుడ వైన ఓమహర్షీ! నేను కచు డనేవాడిని. బృహస్పతికుమారుడిని. మీకు శుశ్రూష చేసి 
సేవించటానికి వచ్చాను. 


విశేషం: విద్యయందు ఆసక్తి గురువునందు భక్తి నియమనిష్టలయందు (ప్రసక్తి కల శిష్యుడే గురువుల ఆదరగౌరవాలను 
పొందగలడని కచునివర్తనం తెలుపుతున్నది. 


వ. అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును, వినయ ప్రియవచన మృదుమధురత్వంబును, ననవరత 
నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబునుం జూచి శుక్రం డతిస్నేహంబున 'వీనిం బూజించిన బృహస్పతిం 
బూజించిన యట్లి' యని యభ్యాగతపూజల వాని సంతుష్టుంగాం జేసి శిష్యుంగా. జేకొని యున్నంత, 
నక్కచుండు. 109 


ప్రతిపదార్థం: సుకుమారత్వంబును= మృదుత్వమును (చక్కనికౌమారదశను); వినయ, ప్రియ, వచన, మృదు, మధురత్వంబును= 
వినయంతో కూడిన ప్రియమైన మాటలలోని మెత్తదనమున్నూ, తియ్యదనమున్నూ; అనవరత, నియమ, వ్రత, (ప్రకాశిత, 
ప్రశాంతత్వంబునున్‌= నిరంతరం నియమాలచేత, ఉపాసనలచేత (ప్రకాశించబడిన (ప్రశాంతతను; చూచి; శుక్రుండు; అతి, 
స్నేహంబునన్‌= అమితమైన వాత్సల్యంతో; వీనిన్‌= కచుడిని; పూజించినన్‌= గౌరవిస్తే (ఆదరిస్తే); బృహస్పతిన్‌, పూజించిన+అట్ల, 
అని= బృహస్పతిని గౌరవించినట్లే జొతుం దని; వానిన్‌= కచుడిని; అభ్యాగత, పూజలన్‌= అతిథిపూజలతో; వానిన్‌= కచుడిని; 
సంతుష్టున్‌+కాన్‌, చేసి= తృప్తిపొందినవాడిగా చేసి; (సంతోషూట్టి); శిష్యున్‌+కాన్‌, చేకొని= శిష్యు డయ్యేటట్టు చేసికొని; 
ఉన్న+అంతన్‌= ఉండగా; ఆ+కచుండు. 


తాత్పర్యం: అని పలికిన కచుడి సౌకుమార్యాన్ని, అతడి వినయప్రియవచనాలలోని మెత్తదనాన్ని, తియ్యదనాన్ని, 
నిత్యనియమ(వ్రతాలవలన అతనిముఖంలో వెలిగే ప్రశాంతతను చూచి శుక్రుడు మిక్కిలి ప్రేమతో 'వీడిని పూజిస్తే 
దేవగురువును పూజించినట్లే అని తలచి, అతిథిమర్యాదలు చేసి అతడిని సంతృప్తిపరిచి తనశిష్యుడిగా స్వీకరించాడు. 
అంతట కచుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, పని యేమి పంచిన బదపడి చేసెద | ననక తన్‌ బంచిన యాక్షణంబ 
చేయుచు నిజగురు చిత్తవృత్తికి. గడు । ననుకూలు( డై వినయంబుతోడ 
మనమున. జెయ్వుల మాటలభక్తి నే । కాకారు( డై, మటి యంతకంటె 
దేవయానికి సువిధేయు( డై ప్రియహిత | భాషణముల( బుష్పఫలవిశేష 


ఆ. _ దానములను సంతతప్రీతి. జేయుచు, నివ్విధమున. బెక్కులేండ్లు నిష్ట 
గురుని గురుతనూజం గొలిచి యయ్యిరువుర । నెమ్మి వడసె. దనదునేర్వుపేర్మి 110 


ప్రతిపదార్థం: పని, ఏమి, పంచినన్‌= పని ఏమి ఆజ్ఞాపించినా; పదపడి= తరువాత; చేసెదను; అనక; తన్‌, పంచిన= తనను 
ఆజ్ఞాపించిన; ఆ క్షణంబు+అ= వెంటనే; చేయుచున్‌= చేస్తూ; నిజగురు, చిత్తవృత్తికిన్‌= తనగురువుయొక్క మనఃప్రవృత్తికి; 
కడున్‌+అనుకూలు(డు+ఐ= మిక్కిలి అనుకూలంగా ఉన్నవాడై; వినయంబుతోడన్‌= అణకువతో; మనమునన్‌, చెయ్వులన్‌, 
మాటలన్‌, భక్తిన్‌= మనోవాక్కాయకర్మలలో భక్తిలో; ఏక+ఆకారుండై= ఒకేవిధంగా మెలిగి; మణీ; అంతకంటెన్‌= శుక్రుడిపట్టచూపే 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 269 


భక్తికంటె; దేవయానికిన్‌; విధేయు(డు+ఐ= మరింత అనుకూలు డై; ప్రియ, హిత, భాషణములన్‌= ప్రియాలూ, హితాలూ 
అయిన మాటలతో; పుష్పఫల, విశేష దానములను= పూలు, పండ్లు మొదలైనవాటిని విశేషంగా తెచ్చి ఇవ్వటంవలనను; 
సంతత, ట్రీతిన్‌, చేయుచున్‌= ఎల్లప్పుడు సంతోషాన్ని కలిగిస్తూ; ఈ+విధమునన్‌, పెక్కులు+ఏండ్డు; నిష్టన్‌= నియమాలతోడిదీక్షతో; 
గురునిన్‌, గురుతనూజన్‌= గురువుగారిని, గురుపుత్రిక అయిన దేవయానిని; కొలచి= సేవించి; ఆ+ఇరువుర, నెమ్మిన్‌= ఆ 
ఇద్దరి ప్రీతిని; తనదు, నేర్పు, పేర్మిన్‌, పడసెన్‌= తన నేర్పరితనంతో పొందాడు. 


తాత్సర్యం: ఏపని చెప్పినా తరువాత చేస్తా నని బదులు చెప్పకుండా వెంటనే చేస్తూ, శుక్రుడి మనఃప్రవృత్తికి చాలా 
అనుకూలు డై మనోవాక్కాయకర్మలలో ఒకేవిధం కలవా డై; అంతకంటె అధికంగా దేవయానికి మిక్కిలి విధేయుడై, 
ప్రియవాక్యాలతోను, పుష్పఫలాల నధికంగా తెచ్చి ఇవ్వటంతోను ఆమెకు సంతోషం కలిగిస్తూ ఈతీరుగా ఎన్నో 
సంవత్సరాలు గురువును గురుపుత్రిని కొలిచి ఎంతోనేర్పుతో వారి (ప్రేమను పొందాడు. 


వ. ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునం గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెటింగి, దానవులు 
సహింపనోపక బృహస్పతితోడి యలుకనక్కచు నొక్కనాండు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబ 
యున్న వాని వధియించి, విశాల సాలస్కంధంబున బంధించి చని; రంత నాదిత్యుం డస్తగిరి శిఖరగతుం 
డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన, వానితోడన కచుండు రాకున్న దేవయాని తనమనంబున 
మలమల మటుంగుచుం బోయి తండ్రి కి ట్లనియె. 111 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; గురు, శుశ్రూషా, కౌశలంబునన్‌= గురువును సేవించటంలోని నేర్పరితనంతో; కచుండు; 
శుక్రునకున్‌; (ప్రియశిష్యుండై, ఉన్నన్‌= మనసుకెక్కిన శిష్యుడై ఉండగా; ఎటింగి= తెలిసికొని, (గ్రహించి; దానవులు= రాక్షసులు; 
సహింపన్‌+ఓపక= ఓర్వలేక; బృహస్పతితోడి, అలుకన్‌= బృహస్పతియందు ఉన్న కోపంతో; ఒక్కనాండు= ఒకరోజు; 
హోమధేనువులన్‌= యజ్ఞకార్యాలకు ఉపయోగపడే ఆవులను; కాచుచున్‌= అరణ్యాలలో మేతమేస్తున్నప్పుడు వాటికి ఎటువంటి 
ఆపద రాకుండా రక్షిస్తూ; వనంబునన్‌= అడవిలో; ఏకతంబు+అ= ఒంటరిగా; ఉన్నవానిన్‌; వధియించి= చంపి; విశాల, సాల, 
స్కంధంబునన్‌= విస్తార మైన చెట్టుబోదెకు; బంధించి= కట్టి; చనిరి= వెళ్ళారు; అంతన్‌= ఆతరువాత; ఆదిత్యుండు= 
సూర్యుడు; అస్తగిరి శిఖరగతుండు+అగుడున్‌= పడమటి కొండ శిఖరాన్ని చేరినవాడు కాగా; మగుడి= తిరిగి; హోమధేనువులు; 
ఇంటికిన్‌; వచ్చినన్‌= రాగా; వానితోడన్‌+అ= ఆగోవులతోపాటే కలిసి; కచుండు; రాక+ఉన్నన్‌= రాకుండా ఉండగా; దేవయాని; 
తన, మనంబునన్‌= తన మనసులో; మలమల, మణుంగుచున్‌= మలమలమని మనస్సు (వేదనపడగా) పోయి= వెళ్ళి; తన, 
తండ్రికిన్‌= తన తండ్రియైన శుక్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్పర్యం: ఈవిధంగా కచుడు తన సేవానైపుణ్యంతో శుక్రుడికి ప్రియశిష్యు డై ఉండటం తెలిసికొని రాక్షసులు 
సహించలేక, దేవగురు వైన బృహస్పతితో తమకు గల వైరాన్ని పురస్కరించుకొని కోపించి, ఆ కచుడు ఒకరోజు 
హోమధేనువులను కాస్తూ ఒంటరిగా ఉండగా రాక్షసులు అతడిని వధించి, ఒక పెద్దచెట్టుబోదెకు బంధించి వెళ్ళిపోయారు. 
అప్పుడు సూర్యాస్తమయ మైనది. హోమధేనువులు తిరిగి ఇంటికి వచ్చాయి. వాటివెంబడి కచుడు రాకపోవటాన్ని 
గమనించి దేవయాని కలవరపడుతూ తనతండ్రివద్దకు వెళ్ళి యిట్లా అన్నది. 


ఉ. వాడిమయూఖముల్‌ గలుగువా6 డపరాంబుధి€ గ్రుంకె, ధేనువుల్‌ 
నేం డిట వచ్చె నేకతమ, నిష్టమెయిన్‌ భవదగ్నిహోత్రముల్‌ 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోండిగ వేల్వ(గా( బడియె(, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్‌ 
రాండు, వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో! 112 


ప్రతిపదార్థం: వా(డి, మయూఖముల్‌, కలుగువాండు= సూర్యుడు (చురుకుచురుకు మనే కిరణాలు కలవాడు); అపర+అంబుధిన్‌= 
పశ్చిమసముదద్రంలో; (క్రుంకెన్‌= మునిగాడు (అస్తమించాడు); ధేనువుల్‌= గోవులు; నే(డు; ఇట; ఏకతము+అ= ఒంటరిగానే; 
వచ్చెన్‌; నిష్టమెయిన్‌= నియమంతో; భవత్‌+అగ్ని హోత్రముల్‌= నీ హోమాగ్నులు; పోండిగన్‌= ఒప్పుగా; వేల్వంగాన్‌, పడియెన్‌= 
ఆహుతు లర్పించబడెను; (ప్రొద్దును+పోయెన్‌= (ప్రొద్దు కూడా పోయింది; కచుండున్‌+ఏనియున్‌, రాడు= కచుడుమాత్రం 
తిరిగిరాలేదు; వనంబులోనన్‌= అడవిలో; మృగ, రాక్షస, పన్నగబాధన్‌+ఒందెనో= (క్రూరమృగాలవలన (కాని), రాక్షసులవలన 
(కాని), సర్సాలవలన (కాని) ఎటువంటి ఇబ్బందినైనా పొందాడేమో! 


తాత్పర్యం: సూర్యుడు పడమటిసము[ద్రంలో (క్రుంకాడు. హోమధేనువులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. చీకటి 
పడటం వలన నీ అన్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా ప్రొద్దు పోయింది. కచుడు 
మాత్రం తిరిగి రాలేదు. అడవిలో మృగ రాక్షస సర్పాలవలన బాధను పొందాడేమో!. 


విశేషం: అలం: స్వభావోక్తి. సంధ్యాసమయాన్ని స్వభావోక్తిలో వర్లిస్తూనే కచుడిపట్ల దేవయానికి గల అభిలాషనుకూడ రమణీయంగా 
ధ్వనింపజేశాడు నన్నయ. తెలుగులోని మంచిపద్యాలలో ఇది ఒకటి. అందుకు కారణం నన్నయ రచనాశిల్పమే. మాటలవలన 
మనసులోని అభిలాష ప్రసన్న మౌతున్నట్టుగా చెప్పే ఈపద్యరచనలో (ప్రసాదగుణం పోషింపబడటం రసవ్యంజకం. నన్నయ 
కవితలో ఈపద్యంవంటి ప్రసాదగుణభూయిష్టా లైన పద్యాలు విశేషంగా కనబడతాయి. ఇందులో దేవయాని అభిలాష 
వ్యంగ్యం. దానికి ఆర్తి అధిక్షేపం, శంక, దైన్యం, నిర్వేదం మొదలైన సంచారులు పోషకాలు. సంచారులు వాక్యాలవలన, 
అభిలాష తాత్సర్యంవలన అనుగమ్యమానా లౌతున్నాయి. వాక్యాలలోని (క్రియాపదాలవలన రసభావవ్యంజనం చేసే శిల్పం 
మొదట పేర్కొనదగింది. (క్రుంకె; వచ్చె; పోయె- అనే భూతార్థక (క్రియలు 'వాటిపని అవి కచుడిసంగతి పట్టించుకోకుండానే 
జరుపుకున్నాయి” అనే ఆర్తిని ధ్వనింపజేస్తున్నాయి. 'వేల్వగాబడియెం అనే కర్మార్థకప్రయోగం శు(క్రుడుకూడా పట్టించుకోకుండా 
తనవిధులు తాను యాంత్రికంగా నిర్వర్తించాడనే అమర్హభావాన్ని వ్యక్తంచేస్తున్నది. 'కచుండునేనియున్‌ రా(డు' అన్నప్పుడు 
అన్నీ సవ్యంగా జరిగిపోతున్నప్పుడు కచుడెందుకు రాడో గమనించండి! మీ కెవ్వరికీ పట్టలేదా? కీడేమైనా జరిగిందేమో! అనే 
శంక అందులో ధ్వని. 'బాధనొందెనో' అన్నప్పుడు ఆర్తి, దైన్యం, నిర్వేదం ధ్వనింపబడుతున్నాయి. ఇంతేకాదు 'వాండిమయూఖముల్‌ 
కలుగువాండు” అనే విశేషణంలోని 'కలుగు” అనే తద్దర్మార్థక క్రియకూడా వ్యంజకమే. పగలల్లా కచుడు అడవులలో ఉండటంవలన 
దేవయానికి ఇంట్లో కచుడి యెడబాటువలన ఎండ తీవ్రంగా ఉన్నట్టు అనిపించేదనీ, ఎప్పుడు సూర్యు డస్తమిస్తాడా అని 
క్షణాలు లెక్కపెట్టుతూ పగళ్ళు భారంగా గడిపేదనీ, అస్తమయం కాగానే కచుడి దర్శనంవలన చంద్రదర్శనసౌఖ్యాన్ని పొందే 
దనీ ధ్వని. ఆరోజు బాధకలిగించే సూర్యుడు వెళ్ళాడే కాని సుఖాన్ని ఇచ్చే కచుడు రాలేదు. ఆవులుకూడా కచుడితో 
కలిసివెళ్ళాయి. కాని, ఒంటరిగానే తిరిగివచ్చాయి. కలిసిఉండటంవలన కచుడిపట్ట వాటికి ఆమాత్రం స్నేహధర్మం ఉండవద్దా? 
అసలు ఒంటరిగా ఎందుకు వచ్చాయి? వచ్చి ఏమీ పట్టనట్లు ఎట్టా ఉన్నాయి? అని ఆమె పడే ఆవేదన ఆమెకు అతనిపట్ల 
ఉన్న సాహచర్యమాధుర్యాన్ని వ్యక్తంచేస్తున్నది. తండ్రి సాయంకాలంలో జరిపే అగ్నికార్యాలు యథావిధిగా జరిపాడే కాని, 
తనవలె తన శిష్యుడుకూడా ఆనాడు చేశాడా లేదా అని గమనించనే లేదు. అనుంగుశిష్యుడిని ఆయన ఆరోజు 
ఎందుకుమర్చిపోయాడో? అని ఆమెకు అమరం. ్రొద్దుపోయింది. అందరూ ఇక నిద్రపోతారు. ఆమెవలె ఆసక్తితో అతడికొరకు 
ఎవరూ అడగటం లేదు. ఆమెకు రతిభావోదయమూలమైన అభిలాష అంకురించింది. అందువల్లనే 'కచుడు ఒక్కడుమాత్రం 
తిరిగిరాడు” అని కంటతడిపెట్టి దైన్యాన్ని ప్రకటించింది. (ప్రొద్దుపోతే, అడవిలో ఒంటరిగా మిగిలిపోతే కచుడికి మృగరాక్షస 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 271 


సర్పబాధ లేర్పడవచ్చును. వాటివలన అతడు చనిపోవచ్చును. అతడు చనిపోయినా ఎవరికీ దిగులు లేనట్టున్నది. పరిస్థితి 
గమనిస్తే తండ్రి, ఇల్లు, గోసంపద మొదలైన వెన్ని ఉన్నా దేవయానికి వాటిన్నిటికంటె కచుడే ఆత్మీయుడుగా, మనసు 
కోరేవాడుగా అనిపించాడు. అది అభిలాషయొక్క సమగగ్రాభివ్యక్తి నన్నయ అలంకార, వస్తుధ్వనులను రసధ్వనిలో పర్యవసింపజేసే 
కావ్యరచనాశిల్పం ఇందులో మకుటాయమానంగా ప్రసన్నమౌతున్నది. (సంపా.) 


కచుండు దానవహతుం డై మృతసంజీవనిచే బ్రదుకుట (సం.1-71-30) 


వ. అనిన విని శుక్రుండు దనదివ్యదృష్టి నసురవ్యాపాదితుం డైన కచుం గని, వానిం దోడ్కొని తేర 
మృతసంజీవనిం బంచిన, నదియును బ్రసాదం బని యతి త్వరితగతిం జని, విగతజీవుం డయిన కచు 
నప్పుడ సంజీవితుం జేసి తోడ్కొని వచ్చినం జూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి యున్నంతం 
గొన్నిదినంబులకు వెండియు నొక్కనాండు. 113 


ప్రతిపదార్థం: అనినన్‌= అని దేవయాని చెప్పగా; విని; శుక్రుండు తన దివ్య, దృష్టిన్‌= జ్ఞానదృష్టితో; అసుర, వ్యాపాదితుండు+ఐన= 
రాక్షసులచేత చంపబడిన; కచున్‌; కని= చూచి; వానిన్‌= ఆకచుని; తోడ్కొని, తేరన్‌= పిలుచుకొని తెచ్చేందుకు; మృతసంజీవనిన్‌= 
చచ్చిపోయినవారిని (బ్రతికించే విద్యను; పంచినన్‌= పంపగా; అదియును= ఆ విద్యయున్నూ; ప్రసాదంబు+అని= అను[గ్రహ 
మని; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలివేగంతో కూడిన గమనంతో; చని= వెళ్ళి; విగత, జీవితుండు+అయిన= పోయిన ప్రాణం 
కల; కచున్‌; అప్పుడు+అ= ఆ క్షణమందే; సంజీవితున్‌, చేసి= (బ్రతికినవాడిని కావించి (చేసి); తోడ్కొని, వచ్చినన్‌= తనవెంట 
తీసికొని రాగా; చూచి, శుక్రుండును; సంతసిల్లి= సంతోషించి; ఉన్న+అంతన్‌= ఉండగా; కొన్ని, దినంబులకున్‌= కొన్ని 
రోజులకు; వెండియున్‌= మరల; ఒక్కనాండు= ఒకరోజు. 


తాత్సర్యం: అని దేవయాని చెప్పగా విని శుక్రుడు తనదివ్యదృష్టితో రాక్షసులచేత చంపబడిన కచుడిని చూచి, 
అతడిని బదికించి తెచ్చేందుకు మృతసంజీవనీవిద్యను పంపగా, ఆవిద్యకూడ అది తనకు అనుగ్రహ మని తలంచి 
మిక్కిలివేగంతో కూడిన గమనంతో వెళ్ళి, ప్రాణరహితు డైన కచుడిని తత్‌క్షణమే (బ్రదికించి తన వెంట తీసికొని 
రాగా చూచి శుక్రుడూ, దేవయానియూ సంతోషించి ఉండగా కొన్నిరోజులతర్వ్యాత మళ్ళీ ఒకరోజున. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


నిశేషం: చర్మచక్షువులచూపు బహిః ప్రపంచంలో కొంతవరకు కొన్నివస్తువులనుమాత్రమే చూడగలదు. ఇది సామాన్యజీవుల 
కందే దృష్టి. దివ్యదృష్టి దాని కతీత మైనది. దానితో ఎంతదూరంలో ఉన్నదాని నైనా, ఎక్కడున్నదాని నైనా చూడవచ్చును. 
ఇది మునులకు, దేవతలకు ఉంటుంది. (ప్రసాదంబు+అని= రాజులు దేవతలు మొదలైన వారు ఏదైనా పనిచేయు మని 
ఆజ్ఞాపించగానే సేవకులు, భక్తులు అనుగ్రహంగా భావించి వినయంతో (ప్రసాద మంటారు. తమరు పని చెప్పి మమ్మల్ని 
అనుగ్రహించా రని విన్నవించుకొంటారు. 


క. అడవికి. బువ్వులు దేర(గ । వడి నరిగినకచుని( జంపి, వారక దనుజుల్‌ 
పొడవు సెడం గాలి, సురతో( । దడయక యబ్బూది శుక్రు( ద్రావించి రొగిన్‌. 114 


ప్రతిపదార్థం: అడవికిన్‌; పువ్వులు; తేరంగన్‌= తెచ్చేందుకు; వడిన్‌= వేగంగా; అరిగిన= వెళ్ళిన; కచునిన్‌; చంపి; వారక= 
ఉడుగక (అంతటితో ఆగక); దనుజుల్‌; పొడవు= రూపం; చెడన్‌= చెడిపోయేట్లుగా; కాల్చి; ఆ+బూది= కచుడిని కాల్చగా 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏర్పడిన బూడిద; సురతోన్‌= మద్యంతో; తడయక= ఆలస్యం చేయక; ఒగిన్‌= క్రమంగా; శు(క్రున్‌= శు(క్రుడిచేత; (త్రావించిరి= 
త్రాగేటట్లుగా చేశారు. 


తాత్సర్యం: పూలు తెచ్చేందుకై అడవికి వెళ్ళిన కచుడిని చంపారు. అంతటితో ఆగక రాక్షసులు అతడి రూపులేకుండా 
కాల్చి, ఆలస్యం చేయకుండా ఆ బూడిదను మద్యంతోకలిపి, (క్రమంగా శుక్రుడు త్రాగేటట్టు చేశారు. 


విశేషం: తెచ్చు, తుమున్నర్థకము తేరన్‌ (త్రాగు - త్రావు - పేరణార్థకము త్రావించు. 


వ. శుక్రుండును సురాపానమోహితుం డయి యున్నం దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై 
“నేడును గచుండు రాక మసలె; నసురులచేత నిహతుం దయ్యె గావలయిు' నని శోకించిన దానిం జూచి 
శుక్రుం డి ట్లనియె. 115 


ప్రతిపదార్థం: శుక్రుండును= శుక్రుడు కూడ; సురా, పాన, మోహితుండు+అయి= మద్యం త్రాగటంచేత తెలివి తప్పినవా 
డై; ఉన్నన్‌= ఉండగా; తొల్లింటి, అట్టు+అ= పూర్వం వలెనే; దేవయాని; కచున్‌= కచుడిని; కానక= అరయక; దుఃఖిత+ఐ= 
దుఃఖం పొందినదై; నేండును= ఈ దినానకూడ; కచుండు; రాక= రాకుండా, మసలెన్‌= ఆలస్యం చేశాడు; అసురులచేతన్‌= 
రాక్షసులచేత; నిహతుండు= చంపబడినవాడు; అయ్యెన్‌, కావలయున్‌= అయ్యెను కాబోలును అని; శోకించినన్‌= దుఃఖించగా; 
దానిన్‌= దేవయానిని; చూచి; శుక్రుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్పర్యం: శుక్రుడుకూడ మద్యం త్రాగటంచేత మోహం (మైకం) పొందిన వాడై ఉండగా, పూర్వంవలెనే దేవయాని 
కచుడిజాడ తెలియక దుఃఖంపొందిన దై, “ఈనాడుకూడ కచుడు రాకుండా ఆలస్యం చేశాడు. రాక్షసులచేత 
చంపబడినవా డయ్యాడు కాబోలు” నని చింతించగా ఆమెను చూసి శుక్రుడు ఇట్టా పలికాడు. 


విశేషం: కచుడు అడవినుండి తిరిగిరానప్పుడు మొదటిసారి ఏమైనాడో తెలియక కలవరపడింది; రెండవసారి చంపబడి 
ఉండవచ్చునన్న నమ్మకంతో దుఃఖించింది. మొదటిసారి మనసులోనే వేదనను దాచుకొన్నది. ఇప్పుడు దుఃఖించి బైటపెట్టింది. 
అభిలాష- చింత అనే దశనందుకొన్న దని ధ్వని. శృంగారస్థాయి యైన రతి దశవిధావస్థలలో పరిణతి పొందుతుందని 
లాక్షణికుల వివేచన. మొదటిదశనుండి రెండవదశయొక్క పరిణామం ఇందులోని రసధ్వని. (సంపా.) 


క. వగవక సంజీవని పెం । పగణిత గర్వమున నసురు లా కచుతోడం 
బగ గొని చంపెద; రాతండు । సుగతికిం జనుగాక; యేల శోకింపంగన్‌?. 116 


ప్రతిపదార్థం: సంజీవని; పెంపు= మృతులైన వారిని (బ్రతికించేవిద్యయొక్క మహత్యం; వగవక= తలపక; అసురులు= 
రాక్షసులు; అగణిత, గర్వమునన్‌= గణింపరాని (అధికమైన) గర్వంతో; ఆ, కచుతోడన్‌= ఆ కచుడితో; పగన్‌= వైరాన్ని; కొని= 
పొంది; చంపెదరు= అతడిని చంపుతారు; ఆతండు= ఆ కచుడు; సుగతికిన్‌= మంచిస్టితికి (మోక్షానికి); చనున్‌, కాక= 
పోవుగాక; శోకింపన్‌, ఏల= దుఃఖించట మెందుకు? 


తాత్సర్యం: సంజీవనీ విద్యగొప్పతనాన్ని ఆలోచించక రాక్షసులు అధికగర్వంతో ఆ కచుడితో వైరం పూని అతడిని 
చంపుతారు. అతడు ఉత్తమగతికి వెళ్ళుగాక. దీనికి దుఃఖించట మెందుకు? 


ఆదిపర్వము - తృతీయాశ్వాసము 273 
నిశేషం: వగచు ధాతువుకు నన్నయకాలాన తలచు అనే అర్థముండేది. తరువాత దానికి దుఃఖించు అన్న అర్థ మేర్పడింది. 


వ. అనిన దేవయాని యి ట్లనియె. 117 
తాత్పర్యం: శు(క్రు డా విధంగా పలుకగా దేవయాని ఇట్లా అన్నది. 


మ. మతిలోకోత్తరు( దైన యంగిరసుమన్మం, డాశ్రితుం, డాబృహ 
స్పతికింబుత్తు(డు, మీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ 
వ్రత సంపన్నుం డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న 
చ్యుతధర్మజ్ఞ! మహాత్మ! యక్కచున కే శోకింప కె ట్లుండుదున్‌?. 118 


ప్రతిపదార్థం: మతి లోక+ఉత్తరుండు+ఐన= బుద్ధిలో అసాధారణు డైన, అంగిరసు= అంగీరసు డనే; ముని యొక్క; 
మన్మండు= పౌత్రుడు (మనుమడు); ఆగ్రితుండు= ని న్నాశయించినవాడు; ఆ బృహస్పతికిన్‌= అంతటి దేవగురువు, 
సుప్రసిద్దుడున్నూ అయి బృహస్పతికి; పుత్రుండు= కొడుకు; మీకున్‌= శుక్రుడికి; శిష్యుడు; సురూప, బ్రహ్మచర్య+ఆశ్రమ+వ్రత 
సంపన్ను(డు= మంచి రూపం కలవాడున్నూ, (బహ్మచర్యాశమ మనే (వతంతో కూడినవాడున్నూ అయిన కచుడు; 
అకారణంబు+అ= కారణం లేకుండానే; దనుజ, వ్యాపాదితుండు+ఐనన్‌= రాక్షసులచేత చంపబడ్డవాడు కాగా; అచ్యుత; 
ధర్మజ్ఞ= చ్యుతి లేని ధర్మాన్ని ఎరిగినవాడా! (ధర్మమార్గం తప్పనివాడా!); మహత్‌+ఆత్మ= మహానుభావా! (శుక్రుడికి 
సంబోధన); ఆ+కచునకున్‌= ఆ కచుడికొరకు; ఏన్‌= నేను; శోకింపక= దుఃఖించక; ఎట్టు ఉండుదున్‌= ఏ విధంగా ఉంటాను? 


తాత్సర్యం: చ్యుతి లేని ధర్మాన్ని ఎరిగిన వాడా! పరమధర్మజ్ఞుడా! మహానుభావా! బుద్దియందు లోకాతీతు డైన 
అంగిరసు డనే మునికి మనుమడున్నూ, ని న్నాశ్రయించినవాడున్నూ, ప్రసిద్దు డైన బృహస్పతికి కుమారుడున్నూ, 
మీకు శిష్యుడున్నూ, మంచిరూపం కలవాడున్నూ, బ్రహ్మచర్యాశ్రమ మనే వ్రతంతో కూడినవాడున్నూ, అయినటువంటి 
కచుడు కారణం లేకుండానే రాక్షసులచేత చంపబడినవాడు కాగా అతడికొరకు నే నెట్టా దుఃఖించకుండా ఉంటాను? 


విశేషం: దేవయాని కచుడియం దనురక్తురాలయిన దన్న సంగతిని ఈపద్యంలో వ్యంగ్యంగా స్ఫ్సురిస్తున్న స్మృతి, గుణస్తుతి 
అనే దశలు తెలుపుతున్నాయి. రతిభావ పరిణామదశలలో ఇవి మూడవది, నాల్గవది, అవస్థలు పది. అవి- అభిలాష చింత 
స్మృతి, గుణస్తుతి, ఉద్వేగము, (ప్రలాపము, ఉన్మాదము, వ్యాధి, జాడ్యము, మరణము. రాత్రికి ఆశ్రమానికి తిరిగిరాని కచుడు 
తప్పక చనిపోయి ఉంటాడని పూర్వానుభవ స్మృతిచర్వణంవలన నిశ్చయించింది. చనిపోతే దిగులుపడేదేముంది? అని శుక్రుడు 
పేర్కొనగానే ఆమె తనశోకానికి కారణం చెప్పింది. ఆ కారణం కచుడి గుణగణ(ప్రశస్తియే. కచుడు ఉత్తమవంశజుడు. 
తాతతం[డ్రులు మహామునులు. జగద్విదితులు. ఇక గురువుగారా వారిద్దరికి ఏమాత్రం తీసిపోని మహితాత్ముడు. కచుడు 
అందగాడు, బ్రహ్మచర్యవ్రతనిమ్రాపరుడు. అటువంటి యోగ్యుడు రాక్షసులకారణంగా చనిపోయాడంటే శోకించకుండా ఎలా 
ఉండగలను? అని పలికింది. ఇందులో కచగుణకీర్తనం వాచ్యం. ఆ కీర్తనంవెనుక ఉన్న దేవయాని విప్రలంభం వ్యంగ్యం. 
ఉత్తమవంశజుడు, అందగాడు, (బ్రహ్మచారి, శుక్రుడి శిష్యుడు అయిన కచుడు అన్నివిధాల తనకు యోగ్యుడైన వరుడని 
దేవయాని భావం. దీనిని తండ్రి గ్రహించడేమి? అని కోపం. అంతటి (బ్రహ్మచారి పోతే తండ్రి శోకించనందుకు అధిక్షేపం. 
తండ్రికి ఇష్టంలేకపోయినా దేవయాని అతడి వియోగాన్ని భరించలే నని వ్యంగ్యంగా తండ్రికి చెపుతున్నది. కచుడికి 
తనకూతురు నివ్వటం ధర్మం కాదు కాబట్టి శు(క్రు డామె అభిలాషను గమనింపలేదు. అయినా, కనీసమానవధర్మంతో 
చూచినా అతడిని రక్షించటం ఉచితం, ధర్మం, ఉత్తమలక్షణం. దానిని ధ్వనింపజేసేటట్టు 'అచ్యుతధర్మజ్ఞ! మహాత్మ! అని 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవయాని తండ్రిని సంబోధించింది. నన్నయ దేవయాని రతిభావావస్థ (గుణస్తుతి)ను మాధుర్య మనే గుణంతో పోషించాడు. 
ఉక్తివైచిత్యంతో కూడుకొన్న పృథక్‌పదత్వం ఈరచనలో గుణం. అదే మాధుర్యం. 'అటువంటి కచుడు నిష్కారణంగా 
మనరాక్షసులచేత చంపబడితే ముల్లోకాలలో శు[క్రుడి శిష్యుడు చంపబడ్డాడనే అపకీర్తి వస్తుంది. అతడి తాతతం[డ్రులుకూడ 
లోకత్రయవిదితులు. అన్ని లోకాలలో ఈవార్త గుప్పు మంటుంది. వారందరూ శు(క్రుడిని నిందిస్తారు. ఈ గురుబంధువర్గమంతటి 
కంటె కచుడు నాకు కావలసినవాడు. అందువలన మీకు దుఃఖంలేకపోవచ్చును, నాకుమాత్రం విచారం కలుగుతుంది- అని 
అనురక్తిని ఉక్తివైచిత్రితో చెప్పింది. శోకింప కెట్టుండుదున్‌ో అనటంలో మరొక చమత్కారమున్నది. ఆప్రజనవియోగంవలన, 
పునస్సమాగమం లేని ప్రియుడి యెడబాటువలన నాయిక పొందేది శోకం. అటువంటి శోకం దేవయాని పొందింది. కచుడు 
(బ్రతికివస్తేనే ఆ శోకం సంచారి అయి రతికి పోషక మయ్యేది. లేదా శోకం కరుణరసంగా మారుతుంది. నన్నయ 
రుచిరార్థసూక్తినిధిత్వానికీ, వస్తుధ్వనిని రసధ్వనిలో పర్యవసింపచేయటానికీ, ఈ పద్యం అమూల్యోదాహరణం. (సంపా.) 


వ. 'వానిం జూచి కాని కుడువనొల్ల' నని దేవయాని యేడ్డుచున్నం బెద్దయుంబ్రొద్దునకు. బ్రసన్నుం డై శుక్రుండు 
దనయోగదృష్టిం జూచి లోకాలోకపర్యంతభువనాంతరంబున( గచుం గానక సురాసమ్మిశ్ర భస్మ మయుం డై 
తనయుదరంబున నున్న యక్కచుం గని, సుర సేసిన దోషంబును, నసురులు సేసిన యపకారంబును 
నెటింగి. 119 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ కచుడిని; చూచి; కాని= చూసిన తరువాత కాని; కుడువన్‌+ఒల్లన్‌= తినటానికి సమ్మతించను; 
అని; దేవయాని; ఏడ్చుచున్‌+ఉన్నన్‌= ఏడుస్తూండగా; పెద్దయున్‌, (ప్రొద్దునకున్‌= చాలాసేపటికి; ప్రసన్నుండు+ఐ= అనుగ్రహం 
కలవాడై; శుక్రుండు; యోగదృష్టిన= యోగాభ్యాసంచేత లభించిన అతీంద్రియదృష్టితో (దివ్యదృష్టితో); చూచి; లోకాలోక, 
పర్యంత, భువన+అంతరంబునన్‌= లోకాలోకపర్వతంచేత చుట్టబడిన ప్రపంచంయొక్క నడుమన్‌; కచున్‌= కచుడిని; కానక= 
కనుగొనలేక; సురా, సమ్మి(శ్ర, భస్మమయుండు+ఐ= మద్యంలో కలిసిన బూడిదఆకారం కలవాడై; తన; ఉదరంబునన్‌= 
పొట్టలో; ఉన్న; ఆ కచున్‌; కని= చూచి; సుర+చేసిన= మద్యపానం చేసిన; దోషంబునున్‌= కీడును; అసురులు= రాక్షసులు; 
చేసిన; అపకారంబునున్‌= హానిని; ఎటీంగి= తెలిసికొని. 


తాత్సర్యం: ఆ కచుడిని చూసినతరువాత కాని అన్నం తినేందుకు అంగీకరించ నని దేవయాని ఏడుస్తుండగా, 
చాలాసేపటికి అనుగ్రహం కలవా డై శుక్రుడు దివ్యదృష్టితో చూచి, లోకాలోకపర్వతంచేత చుట్టబడిన ప్రపంచం 
మధ్యలో కచుడిని చూడక మద్యంలో కలిసిన బూడిద రూపాన తన కుక్షిలో ఉన్న ఆ కచుడిని చూచి మద్యపానం 
చేసిన హానినీ, రాక్షసులు చేసిన కీడునూ తెలిసికొని. 


విశేషం: తాము చెప్పిన పని చేయనప్పుడు అన్నం తినేందుకు అంగీకరించకుండా ఏడవటం పిల్లలకు, ఆడవాళ్ళకు సహజం. 
భూమి చుట్టూ లోకాలోకపర్వతం (చక్రవాళపర్వతం) ఉంటుం దని చెపుతారు. దానికి ఇవతల వెలుతురు, అవతల చీకటి 
ఉంటుంది. 


ఆ. మొదలి పెక్కు జన్మముల. బుణ్యకర్మముల్‌ | పరగ. బెక్కుసేసి పడయంబడిన 
యట్టి యెజుక జనుల కాక్షణ మాత్రన | చెబుచు మద్యసేవ సేయ నగునె?. 120 


ప్రతిపదార్థం: మొదలి, పెక్కు, జన్మములన్‌= పూర్వమందలి అనేకజన్మలందు; పుణ్యకర్మముల్‌= పుణ్యం కలిగించే పనులు; 
పరంగన్‌= ఒప్పుగ; పెక్కు, చేసి= అనేక మైనవి చేసి; పడయం బడిన, అట్టి= పొందబడినటువంటి; ఎణుక= జ్ఞానం; 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 275 


జనులకున్‌= ప్రజలకు; ఆ క్షణమా(త్రన్‌+అ= ఆ క్షణమందే; చెణుచు= చెడునట్టు చేయు; మద్య, సేవ= మద్యాన్ని సేవించటం 
(మద్యపానం) చేయన్‌+అగున్‌+ఎ= చేయదగునా; (చేయరా దని భావం). 


తాత్పర్యం: పూర్వమందలి అనేక జన్మాలలో పుణ్యకార్యాలను ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానం జనాలకు 
క్షణమాత్రంలోనే పోగొట్టే మద్యపానం చేయదగునా? 


విశేషం: మద్యపానం చేస్తే పూర్వజన్మాలలోని పుణ్యకర్మాలవలన లభించిన జ్ఞానంకూడా నశిస్తుం దని సందేశం. మద్యపాన 
దుష్పలితాన్ని తెలిపే రుచిరార్థ సూక్తి ఇది. మద్యపానం పంచమహాపాతకాలలో ఒకటి. 


క. భూసురు లాదిగ6 గల జను । లీసుర సేవించిరేని యిది మొదలుగ బా 
పాసక్తి( బతితు లగుదురు; । చేసితి మర్యాద; దీని జేకొనుండు జనుల్‌. 121 


ప్రతిపదార్థం: భూసురులు+ఆదిగన్‌= బ్రాహ్మణులు మొదలుగా; కల; జనులు; ఈ సురన్‌= ఈ మద్యాన్ని; సేవించిరి+ఏని= 
సేవించారా (త్రాగితే); ఇది మొదలుగన్‌= నేడు మొదలుకొని; పాప+ఆసక్తిన్‌= పాపమందలి అపేక్షచేత (పాపమునందే తగులు 
కొనటంచేత); పతితులు= భ్రష్టులు (పాపలోకమందు పడినవారు); అగుదురు; మర్యాద= కట్టుబాటు; చేసితిన్‌; దానిని= ఆ 
కట్టుబాటును; జనుల్‌= (ప్రజలు; చేకొనుడు= (గ్రహించండి. 


తాత్సర్యం: నేడు మొదలుకొని బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని పానం చేస్తే పాపమందు తగులుకొని 
దుర్గతి పొందుతారు. నే నీ కట్టడి చేశాను. ప్రజలు (గ్రహించండి. 


విశేషం: ఇది మొదలుగా అంటే నేను మద్యపానం చేయటంవలన కీడు జరిగింది మొదలుకొని అని అర్థం. మద్యపానం 
చేసేవారు అధోలోకాలకు పోతా రని దీనివలన తెలుస్తున్నది. 


వ. అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా శపియించి, తనయుదరంబున నున్న కచు నప్పుడ 

సంజీవితుం జేసిన, నంద యుండి కచుండు శుక్రున కి ట్లనియె. 122 
ప్రతిపదార్థం: అని; శుక్రుండు; సురా, పానంబు= మద్యాన్ని (త్రాగటం; మహత్‌+పాతకంబు, కాన్‌= గొప్ప పాప మయ్యేటట్టుగా; 
శపియించి= శపించి (శాపమిచ్చి); తన ఉదరంబునన్‌= తనపొట్టలో ఉన్న; కచున్‌; అప్తుడు+అ= వెంటనే; సంజీవితున్‌, 


చేసినన్‌= మరల బ్రతికిన వాడిని చేయగా; అందున్‌+అ= పొట్టయందే; ఉండి; కచుండు; శుక్రునకున్‌; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: అని శుక్రుడు మద్యం త్రాగటం గొప్పపాప మౌనట్టుగా శాప మిచ్చి తనపొట్టలో నున్న కచుడిని 
ఆక్షణమందే మరల (బ్రదికినవాడిని చేయగా, కడుపులోనే ఉండి కచుడు శుక్రుడితో ఇట్టా పలికాడు. 


క. తనువును జీవము సత్త్వం । బును బడసితి నీ ప్రసాదమున; నీయుదరం 
బనఘా! వెలువడు మార్గం । బొనరింపుము నాకు భూసురోత్తమ! దయతోన్‌. 123 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! భూసుర+ఉత్తమ= |బ్రాహ్మణశ్రేషుడా; తనువును= దేహాన్ని; జీవమున్‌= ప్రాణాన్ని; 
సత్త్యంబును= బలాన్ని; నీ ప్రసాదమునన్‌= నీ అను(గ్రహంచేత; పడసితిన్‌= పొందాను; నీ, ఉదరంబు= కడుపునుండి; నాకున్‌; 
వెలువడు మార్గంబు= బయటికి వచ్చేవిధం (త్రోవ); దయతోన్‌; ఒనరింపుము= చేయుము. 


తాత్సర్యం: పాపరహితుడవు, బ్రాహ్మణ(శ్రేష్టుడవు అయిన ఓ శుక్రుడా! నీ అనుగ్రహంవలన దేహాన్ని, ప్రాణాన్ని, 
బలాన్ని పొందాను. నాకు దయతో నీకడుపునుండి బయటికి వచ్చే విధం కావించవలసింది. 


విశేషం: నీయుదరంబు+వెలువడు మార్గంబు 'ఒకానొకచో నొకవిభక్తికి మరియొక్క విభక్తియు నగును”. ఇచ్చట ఉదరంబు 
అనగా ఉదరమువలననుండి అని అర్థం. (ప్రథమ పంచమ్యర్థమున వాడబడింది. 


వ. అనిన 'నాయుదరంబుభేదిల్లినంగాని యిమ్మునికుమారుండు వెలువడ నేరం; డుదరభేదనంబున మూర్జితుండ 
నయిన నన్ను సంజీవితుంజేయ వలయు” నని శుక్రుండు కచునకు సంజీవని నుపదేశించిన. 124 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కచుడు పలుకగా; నా+ఉదరంబు= నాకడుపు; భేదిల్లినన్‌, కాని= (బ్రద్దలయితే తప్ప; 
-ఈ+మునికుమారుండు= (బృహస్పతి) మునికొడు కయిన ఈకచుడు; వెలువడన్‌ నేరండు= బయటికి రాజాలడు; ఉదర, 
భేదనంబునన్‌= కడుపు బ్రద్దలవటం వలన; మూర్చితుండను= మూర్చపొందినవాడను; అయిన, నన్నున్‌; సంజీవితున్‌= 
(బ్రతికినవాడినిగా, చేయవలయున్‌= కచుడు చేయాలి; అని; శుక్రుండు; కచునకున్‌; సంజీవనిన్‌= మరణించినవారిని (బ్రతికించే 
విద్యను; ఉపదేశించినన్‌= ఉపదేశం చేయగా (నేర్పుగా). 


తాత్పర్యం: అని కచుడు పలుకగా, 'నాకడుపు భేదిల్లితే కానీ (బ్రద్ద లయితే తప్ప) బృహస్పతి కుమారు డైన 
కచుడు బయటికి రాలేడు. కడుపు బ్రద్దలవటంచేత మూర్చ పొందిన నన్ను ఈ కచుడు మరల బ్రతికించాలి' అని 
శుక్రుడు కచుడికి సంజీవనివిద్యను ఉపదేశించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క.  ఉదరభిదాముఖమున న । భ్యుదయముతో నిర్గమించె బుధనుతుండు కచుం 
డుదయాద్రిదరీముఖమున । నుదితుం డగు పూర్ణహిమమయూఖు(డ పోలెన్‌. 125 

ప్రతిపదార్థం: ఉదర, భిదా, ముఖమునన్‌= కడుపుయొక్క రంధ్రముయొక్క మొదటినుండి, బుధనుతుండు= పండితులచేత 

స్తుతించబడినవాడు; కచుండు; అభ్యుదయముతోన్‌= విజయంతో, వాంఛితార్థఫలసిద్దితో; ఉదయశ+అద్రి, దరీ, ముఖమునన్‌= 


తూర్పుకొండ గుహారంభాన; ఉదితుండు+అగు= ఉదయించినవా డైన; పూర్త హిమ, మయూఖుండు+అ+పోలెన్‌= నిండు 
చంద్రుడో యన; నిర్లమించెన్‌= బయటికి వచ్చాడు. 


తాత్పర్యం: పండితులచే స్తుతించబడు కచుడు వాంఛితార్హసిద్దితో తూర్పుకొండగుహయొక్క ఆరంభాన ఉదయించే 
చంద్రుడో యన శుక్రుడి కడుపురంధ్రంమొదటినుండి బయటికి వచ్చాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. సంజీవనీవిద్యను పొందిన కచుడిని అమృత ప్రదుడైన చంద్రుడితో సంభావించటం జొచిత్యవంతంగా 
ఉన్నది. కచుడు సంజీవనీవిద్య పొందటానికే వచ్చాడు. అతడికోరిక నెరవేరింది. 


వ. అంత. 126 


ఆదిపర్వము - తృతీయాశ్వాసము 277 
తాత్పర్యం: ఆ తరువాత. 


తే. విగతజీవు( డై పడియున్న వేదమూర్తి । యతనిచేత సంజీవితు( డై వెలింగె 
దనుజమంత్రి యుచ్చారణదక్షుచేత | నభిహితం బగు శబ్దంబునట్ల పోలె. 127 


ప్రతిపదార్థం: విగత, జీవుండు+ఐ= పోయిన ప్రాణం కలవాడై; పడి, ఉన్న= నేలమీద పడి ఉన్న; వేద, మూర్తి= రూపు ధరించిన 
వేద మైన (వేదరూపుడైన); దనుజ, మంత్రి= రాక్షసులమం|(త్రి అయిన శుక్రుడు; ఉచ్చారణ, దక్షుచేతన్‌= శబ్దాలను 

ఎ jaa యలు 
ఉచ్చరించటం (పలకటం) లో సమర్జుడైనవాడిచేత; అభిహితంబు+అగు= పలుకబడిన; శబ్దంబు+అట్టు+అ, పోలెన్‌= పదంవలె; 
అతనిచేతన్‌= కచుడిచేత; సంజీవితుండు+ఐ= (బ్రతికించబడినవాడై; వెలింగెన్‌= (ప్రకాశించాడు. 


తాత్పర్యం: ప్రాణం పోయినవాడై పడి ఉన్న, వేదవిగ్రహు డైన, రాక్షసమం(త్రి అయిన శుక్రుడు కచుడిచేత 
(బ్రతికించబడినవా డై, పదాలను చక్కగా ఉచ్చరించటంలో నేర్పుకలవాడిచేత పలుకబడిన పదంవలె (ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. ఇందులోని ఉపమానం అపూర్వం. శబ్ద(బ్రహ్మవేత్తలకే అది తెలుస్తుంది. సుష్టూచ్చారణదక్షులు పలికే 
శబ్దాలు వీనులవిందు లై (ప్రకాశిస్తాయి. అంతేకాక ఇక్కడ మరొక విశేషం ఉన్నది. శబ్దం కావ్యశరీరంవంటిది. అది సమర్థంగా 
ఉచ్చరించబడితే సమగ్రంగా ఆవిష్కరించబడినట్లాతుంది. అట్టాగే కాలి, బూడిద అయి శుక్రుడి కడుపులో జీర్లించిన కచుడు 
సంజీవనీ విద్యాప్రభావంచేత చెక్కుచెదరని ఆకారంతో బయలువెడలినాడని భావం. సంజీవనీ మంత్రాన్ని గ్రహించి ఉచ్చరించే 
సామర్థ్యం అతనియందు సమగ్రంగా ఏర్పడిందని కూడా వ్యంగ్యం. అట్టు, పోలె= అని రెండు ఉపమానవాచకాలను 
ఉపయోగించటం నన్నయరచనలలో కొన్ని చోట్లను, నన్నెచోడుడి కుమారసంభవంలో పెక్కుచోట్లను కనిపిస్తాయి. శబ్దంబు+అట్టు= 
షష్టీసమాసమున ఉత్తున కచ్చు పరమగునపుడు నుగాగమ మగును”; శబ్దంబునట్టు. 


వ. ఇ ట్లతిప్రయత్నంబున6 గచుండు శుక్రువలన సంజీవని వడసి పెద్దకాలం బుండి, యొక్కనాడు శుక్రుచేత 
ననుజ్ఞాతుం డయి దేవలోకంబునకుం బోవుచుండి, దేవయాని కతిప్రియపూర్వకంబునం జెప్పిన, నదియును 
దద్వియోగదుఃఖిత యై కచున కి ట్లనియె. 128 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అతి, ప్రయత్నంబునన్‌= అధిక మైన ప్రయత్నంచేత; కచుండు; శుక్రువలన; సంజీవని= 
చచ్చినవారిని (బదికించే విద్యను; పడసి= పొంది (ఏకు వాదేశము); పెద్ద, కాలంబు= చాలకాలం; ఉండి= శుక్రుడిదగ్గర ఉండి; 
ఒక్కనాడు; శుక్రుచేతన్‌; అనుజ్ఞాతుండు+అయి= అనుమతించ బడినవాడై; దేవలోకంబునకున్‌= స్వర్గలోకానికి; పోవుచున్‌+ఉండి= 
వెళ్ళుతూ; దేవయానికి; అతిప్రియ, పూర్వకంబునన్‌= మిక్కిలి (ప్రీతితో; చెప్పినన్‌= నేను వెళ్ళుతున్నా నని తెల్పగా; అదియును= 
ఆ దేవయానియున్నూ; తద్‌+వియోగ, దుఃఖిత+ఐ= అతని ఎడబాటువలన దుఃఖం పొందిన దై; కచునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా అధిక మైన ప్రయత్నంతో (మిక్కిలి కష్టపడి) కచుడు శుక్రుడినుండి మృతులను బ్రదికించే 
విద్యను పొంది, చాలకాలంఉండి, ఒకరోజున శుక్రుడిఅనుమతి పొంది స్వర్గలోకానికి తిరిగి వెళ్తూ, దేవయానికి 
అతి ప్రీతిపూర్వకంగా ఆవార్త చెప్పగా, ఆమెయు అతని ఎడబాటుకు దుఃఖించి అతనితో ఇట్లా పలికింది. 


ఉ. నీవును బ్రహ్మచారివి, వినీతు(డ, వేనును గన్యకన్‌; మహీ 
దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్‌ 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


భావజశక్తి నైనయది; పన్నుగ నన్ను. బరిగ్రహింపు సం 
జీవనితోడ శుక్రుదయం[ జేయుము నాకు బ్రియంబు' నావుడున్‌. 129 


ప్రతిపదార్థం: మహీదేవ, కుల+అవతంస= బ్రాహ్మణకులానికి సిగబంతియైనవాడా!; రవి, తేజ= సూర్యుడి కాంతివంటి కాంతి 
కలవాడా!, కచుడా!; నీవును= నీవుకూడ; (బ్రహ్మచారివి= అవివాహితుడవు; వినీతుండవు= వినయవంతుడివి; (గురువుచే 
ం౦దినవాడఐ); ఎనును= నెనుకూడ; కన్నకన= వివాహం కానిదానను; నికున, నాకున= మన కద్దరిక; వివాహము= పెళ్ళి; 
విద్యపొందినవాడివి); ఏ నేనుకూడ; కన్యకన్‌= వి ని నీకున్‌, నాకున్‌: కిద్దరికీ; వి ళ్ళి 
మున్‌= ముందే; భావజ, శక్తిన్‌= మన్మథుడి (ప్రభావంచేత; ఐన+అది= అయినది (మన్మథుడి ప్రభావంచేత నిన్ను నేను 
(ప్రేమించాను కాబట్టి మానసికంగా పెండ్లి అయిపోయింది); పన్నుగన్‌= ఒప్పుగ; శుక్రుదయన్‌= నాతండ్రి అయిన శుక్రుడియొక్క 
యు (30) 
దయతో; సంజీవనితోడన్‌= సంజీవనీవిద్యతోపాటుగ; నన్నున్‌; పరిగ్రహింపు(ము)= స్వీకరించుము, వివాహమాడుము; నాకున్‌; 
ప్రియంబు= ప్రీతి; చేయుము= కలిగించుము; నావుడున్‌= అని దేవయాని చెప్పిన అనంతరం. 


తాత్సర్యం: 'బ్రాహ్మణకులానికి అలంకార మైనవాడా! సూర్యుడికాంతివంటికాంతి కలిగిన ఓ కచుడా! నీవు 
వినయవంతుడివి, అవివాహితుడవు. నేనుకూడ కన్యను (పెళ్ళికానిదానిని). నీకూ, నాకూ ఇంతకుముందే మన్మథుడి 
శక్తిచేత (నేను నిన్ను (ప్రేమించటంవలన) పెళ్ళి అయిపోయింది. అందుచేత శుక్రుడిదయతో సంజీవనీవిద్యతోపాటుగా 
నన్ను స్వీకరించి, వివాహమాడి, నాకు (ప్రీతి కలిగించుము” అని దేవయాని చెప్పిన తరువాత. 


విశేషం: నన్నయ రచనలో ప్రసాదగుణానికి ప్రసిద్దమైన పద్యమిది. దేవయాని తన మనసులోని మాటను అనురాగంతో 
అకలుషంగా అవ(క్రంగా సూటిగా చెప్పే ఈపద్యంలో బంధశైథిల్యం, అర్హవైమల్యం పోషించబడటంతో శబ్బార్థగుణాలను 
నన్నయ (ప్రదర్శించి తన (ప్రజ్ఞను చాటుకొన్నాడు. శు[క్రుడినుండి సంజీవనీవిద్యను పొందాలంటే, అతడికి (ప్రాణమైన 
దేవయానితో స్నేహంగా ఉండి, ఆమెమనసును మెప్పించాలని బృహస్పతియే ముందుగా కచుడికి సూచించి ఉన్నాడు. కచుడి 
రూపంతోపాటు, అతడి చనవుకూడా దేవయానియందు అనురాగాన్ని మొలకెత్తింపచేసింది. ఆ అభిమానంతోనే రెండుసార్లు 
తండ్రిచేత అతడిని (బ్రదికింపజేసింది. మొదట శుక్రుడు నిర్లిప్తంగా ఉండగా అన్నపానీయాలు మాని తండ్రిచేత కచుడి 
యోగక్షేమాలను ఆలోచించేట్టు చేసింది. దీనిని బట్టి కచుడు మొదట దేవయానిమనసు దోచుకొన్నట్టు, ఆపై శుక్రుడి మనసు 
గెలుచుకొన్నట్టు కథలోని అర్థాలు ప్రసన్నాలౌతున్నాయి. అయితే ఆమె తనమనసులోని రతిభావాన్ని కచునితో కాని, 
తండ్రితోకాని ఎన్నడూ చెప్పలేదు. దానికి కారణం కచుడి విద్యాభ్యాసం ముగియక పోవటమే. విద్య ముగిసిన తరువాత 
(బ్రహ్మచారులైన విద్యార్థులు వివాహయోగ్యతను పొందుతారు. కాబట్టి ఆమె తనకోర్కెను కచుడు విద్యాభ్యాసం పూర్తిచేసి 
దేవలోకానికి బయలుదేరేంతవరకు బయటపెట్టలేదు. కాగా, ఇక కచుడు బయలుదేరేలోపలే తనకోర్కెను అతనికి చెప్పి, 
వెంటనే అతనిని దక్కించుకోవాలి. ఆ ఆత్రంతో మనసులోనిమాటను సూటిగా చెప్పినట్టు నన్నయ రచించాడు. కచుడి 
యందు తనమనసు లగ్నమైనది కాబట్టి వివాహమైనట్లే అని నిర్ణయించి చెప్పింది దేవయాని. కచుడి అంగీకారాన్ని ఆమె 
అడగలేదు. దానికి కారణం అతడు తిరస్కరిస్తా డని ఆమె ఊహించలేదు. దానికి అతడు చూపుతున్న చనవుకూడ హేతువు 
కావచ్చును; లేదా- తం(డ్రిదగ్గర తనమాట అడ్డులేకుండా సాగేమాలిమి ఉన్నది కాబట్టి కచుడుకూడా తనకోర్కెను కాదనకుండా 
మన్నిస్తాడనే అధికారిక (ప్రవృత్తికూడా బలమైనకారణం కావచ్చును. మృతసంజీవనీవిద్యను శుక్రుని దయతో ఏవిధంగా 
స్వీకరించావో అట్టాగే తననుకూడా స్వీకరించుమని కోరింది. ఇందులో కచుడే శుక్రుడిని అడిగి తనను వివాహమాడాలనీ, 
అడిగితే తండ్రికాదనకుండా తాను చూచుకుంటాననీ, తండ్రికి మృతసంజీవని ఎంత ప్రాణప్రదమో తానూ అంతేననీ, 
ఆరెండింటినీ పొందే అర్హత కచుడుమాత్రమే సాధించగలిగాడు కాబట్టి అతడే తనకు భర్త (భరింపదగినవాడు) కాదగినవాడనీ 
దేవయాని భావించింది. కన్యలో ఉదయించిన యౌవనంకంటె లజ్జ అతిశయించి ఉండటం సహజం. దేవయాని కన్య 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 279 


అయ్యును గడుసరి. తరువాతికథలో ఇది నిరూపింపబడుతుంది. మనసులు కలిసిన పెళ్ళి మన్మథుడే చేశా డని కచుడితో 
చెప్పిన దేవయాని పాణిగ్రహణం (చేయిపట్టి నూతినుండి లాగావు కాబట్టి) అయిందికాబట్టి నీకూనాకూ ఇదివరకే పెళ్ళి 
అయిపోయినట్టే అని యయాతితో చెప్పగలిగింది. ఆపెళ్ళిని తండ్రిచేత ఒప్పించి యయాతిచేత అంగీకరింపజేసింది. అంగీకరించని 
కచుడికి శాప మిచ్చింది; ప్రతిశాపాన్ని కూడా పొందింది. గారాబంగా పెరిగిన గడుసరి పిల్లలలో కానవచ్చే గూఢాహంకారం 
దేవయాని పాత్రకు జీవం. దానిని బీజంగా నాటాడు నన్నయ ఈపద్యంలో. (సంపా.) 


క. ఆ కచు( డత్యంతవిషా । దాకులు( డై 'లోకనింద్య మగు నరము నీ 
వాకునకు( దెచ్చు టుచితమె? | నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్‌.” 130 


ప్రతిపదార్థం: ఆ కచు(డు= అత్యంత, విషాద+ఆకులుండు+ఐ= మిక్కిలి శోకంచేత కలత పొందిన వాడై; లోక, నింద్యము= 
లోకంచేత నిందించదగినది; అగు+అరము= అగునట్టి కోరిక (పని); నీ వాకునకున్‌= నీవాక్కునకు; తెచ్చుట+ఉచితము+ఎ= 
తెచ్చుట తగునా (తగదు); నా చిత్తమునన్‌= నాహృదయమందు; నీవు, నాకున్‌ సహోదరివి= గురుపుత్రిక వగుటచే తోడపుట్టిన 
దానివి, నేను నిన్ను సోదరిగా భావిస్తున్నాను. 


తాత్పర్యం: దేవయాని తనను వివాహమాడు మని కోరగా కచుడు శోకంచేత కలత పొందినవాడై 'లోకంచేత 
నిందించదగినకోరిక నీవాక్కునకు తెచ్చుట తగునా? (పలకటం తగదు). గురుపుత్రివి అవటంచేత నా హృదయంలో 
నీవు సోదరివి. నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నాను”. 


విశేషం: కచుడు ధర్మబుద్దికలవాడు కావటంచేత గురుపుత్రిని తోబుట్టువుగా భావించాడు. అగు+అర్థము= 'ఉదంత 
తద్దర్మార్థ విశేషణమున కచ్చు పరమగుటచే 'ను' ఆగమము'= అగునర్హ్ధము. వాక్కు= 'దీర్భము మీది హల్టునకు ద్విత్వము 
ఠా యి యి ౧ 

బహుళము' - వాకు ఇచ్చట ద్విత్వము రాలేదు. తెచ్చుట+ఉచితమె= అత్తునకు సంధి ఐనది= తెచ్చుటుచితమె. 


క. గురులకు శిష్యులు పుత్తులు । పరమార్థమ లోకధర్మపథ మిది; దీనిం 
బరికింపక యీ పలుకులు । తరుణీ! గురుపుత్రి! నీకు( దగునే పలుకన్‌. 131 


ప్రతిపదార్థం: తరుణీ= యువతీ; గురుపుత్రి= గురువుగారి కూతు రైన ఓ దేవయానీ!; గురులకున్‌; శిష్యులు; పుత్తులు= 
కుమారులు (పుత్ర సమానులు); పరమ+అర్థము+అ= ఉత్తమ మైన సత్యమే; స్టడి శిష్యులు గురువులకు పుత్రులన్నది; 
లోక; ధర్మ పథము= లోకంలోని ధర్మం యొక్క మార్గం; దీనిన్‌= ఈధర్మాన్ని; పరికింపక= చూడక; ఈ, పలుకులు= నన్ను 
వివాహ మాడుమన్న మాటలు; నీకున్‌, పలుకన్‌; తగును+ఏ= పలకటం తగునా (తగుదు). 


తాత్సర్యం: యువతీ! గురుకుమారీ! గురువులకు శిష్యులు కొడుకులతో సమానులు. ఇది పరమసత్యం. లోక 
మనుసరించవలసిన ధర్మమార్గం. దీనిని చూడక (ఆలోచించక) నన్ను పరి[గ్రహించు మని పలకటం నీకు ఉచితమా! 


విశేషం: గురుపుత్రి అనే సంబోధన సాభిప్రాయం. సూక్తి అంటే సుభాషిత మనే అర్థం ఉన్నది. నన్నయ ఒక్కొకసారి 
పద్యాన్నంతా ఒక సుభాషితంగా రూపొందిస్తాడు. ఒక్కొకసారి పద్యంలోని భాగాన్ని సూక్తిగా చిత్రిస్తాడు. సామెతలవంటి 
వాక్యాలను పద్య పూర్వార్హంలోకానీ, ఉత్తరార్హంలోకానీ నిబంధించటం నన్నయ రచనాశిల్పంలోని ఒకమెలకువ. నిరంతరాధ్యాపకు 
డైన గురువు శిష్యుడికి తండ్రివంటివాడనే ధర్మం అది. 4.49 పద్యంలో గమనించవచ్చు. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన నా కచునకు దేవయాని కరం బలిగి 'నీవు నా మనోరథంబు విఫలంబుగా.. జేసిన వా(డవు; నీకు 
సంజీవని పని సేయకుండెడు' మని శాపం బిచ్చినం గచుం 'డేను ధర్మపథంబు€ దప్పనివా(డను; నీ 
వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యెనేనియు నాచేత నుపదేశంబు గొన్నవారికి( బనిసేయుంగాక; 
మటి నీవు ధర్మ విరోధంబు దలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు' మని 
దేవయానికి. బ్రతిశాపం బిచ్చి తత్‌క్షణంబ. 132 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కచుడు పలుకగా; దేవయాని; కరంబు= మిక్కిలి, అలిగి= కోపించి; నీవు; నా, మనోరథంబు= 
నా కోరిక; విఫలంబుగాన్‌= ఫలంలేని దానిగా; చేసిన వాండవు; నీకున్‌; సంజీవని= నా తండ్రినుండి నేర్చుకొనిన చనిపోయినవారిని 
(బ్రతికించే సంజీవనీవిద్య; పని; చేయక+ఉండెడున్‌+అని= ఉపయోగపడకుండు గాక అని; శాపంబు+ఇచ్చినన్‌= శాపమివ్వగా; 
కచుండు; ఏను= నేను; ధర్మపథంబున్‌= ధర్మమార్గాన్ని; తప్పని వాండను= దాటని వాడిని; నీ వచనంబునన్‌= నీ శాపంవలన; 
(పలుకుచేత) నాకున్‌; సంజీవని= సంజీవనీవిద్య; పని, చేయదు+అయ్యెన్‌+ఏనియున్‌= పని చేయకపోయినా (భవిష్యదర్ధ్థకాన 
భూతకాలం); నా చేతన్‌; ఉపదేశంబు, కొన్న వారికిన్‌= ఉపదేశం పొందినవారికి; పని, చేయున్‌, కాక= ఉపయోగపడు గాక; 
మటీ= ఇంక; నీవు; ధర్మవిరోధంబు= ధర్మానికి వ్యతిరేక మైనపని; తలంచితివి; కావునన్‌; నిన్నున్‌; (బ్రాహ్మణుండు; 
వివాహంబు, కాక+ఉండెడున్‌+అని= పెళ్ళాడకుండుగాక అని; దేవయానికిన్‌; (ప్రతిశాపంబు= ఎదురుశాపం; ఇచ్చి; 
తత్‌+క్షణంబు+అ= ఆక్షణమందే (వెంటనే). 


తాత్సర్యం: అని కచుడు పలుకగా దేవయాని మిక్కిలికోపించి “నీవు నాకోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీకు 
సంజీవనీ విద్య ఉపయోగపడకుండును గాకి అని శాపమిచ్చింది. కచుడు 'నేను ధర్మమార్లాన్ని అతి[క్రమించనివాడను. 
నీ శాపవచనంచేత నాకు సంజీవనీవిద్య పనిచేయక పోయినా నాచేత ఉపదేశం (గ్రహించినవారికి పనిచేస్తుంది గాక. 
ఇంక నీవు ధర్మం కాని పని (సోదరప్రాయు డైన తండ్రిశిష్యుడిని పెళ్ళాడా లని) తలపోశావు కాబట్టి నిన్ను 
(బ్రాహ్మణుడు పెళ్ళాడకుండుగాక' అని ఎదురు(మారు) శాప మిచ్చి వెంటనే. 


విశేషం: పని+చేయు= చకు సాదేశం; పనిసేయు. ఉండెడున్‌+అని= ఎడుతలద్రుతమున కచ్చుపర మగునపుడు మకారమౌతుంది; 
ఉండెడు మని. (ఆశీరర్ణమున ఎడమ అగు నని కొందరి మతము. అప్పుడు ఎడమని అనే రూపం వస్తుంది.) 


క. దేవగురునందనుం డమ । రావాసంబునకు నరిగి యమరులకును సం 
జీవని యుపదేశించి, సు । ధీవినుతు. డొనర్లుచుండె దేవహితంబుల్‌. 133 


ప్రతిపదార్థం: సుధీ, వినుతుండు= పండితులచేత స్తుతించబడినవాడు; దేవ, గురు, నందనుండు= దేవతలగురు వైన 
బృహస్పతి కుమారుడు (కచుడు); అమర+ఆవాసంబునకున్‌= దేవతలనివాస మైన స్వర్గానికి; అరిగి= వెళ్ళి; అమరులకును= 
దేవతలకు; సంజీవని= సంజీవనీ విద్య; ఉపదేశించి= బోధించి; దేవహితంబున్‌= దేవతలకొరకు మేలును; ఒనర్భుచున్‌+ఉండెన్‌= 
చేయుచుండెను. 


తాత్పర్యం: పండితులచేత స్తుతింపబడువాడూ బృహస్పతికుమారుడూ అయినటువంటి కచుడు దేవతల నివాస 
మైన స్వర్గానికి వెళ్ళి దేవతలకు సంజీవనీవిద్య ఉపదేశించి దేవతలకు మేలు చేస్తున్నాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 281 


వ. ఇట వృషపర్వుకూ(తురు శర్మిష్టయను కన్యక యొక్కనాడు కన్యకాసహస్రపరివృతయయి దేవయానీ 
సహితంబు వనంబునకుం జని, యొక్క సరోవర తీరంబున( దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ 
లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవ( గొలను వెలువడు 
సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ట గట్టిన, 
మణి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్టం జూచి యి ట్లనియె. 134 


ప్రతిపదార్థం: ఇటన్‌= శు(క్రుడుండే చోట, రాక్షసరాజధానిలో; వృషపర్వు+కూ(తురు= వృషపర్వు డనే రాక్షసరాజుకుమార్తె; 
శర్మిష్ట అను కన్యక= శర్మిష్ట అనే పేరు గల కన్య; ఒక్కనాండు= ఒకరోజున; కన్యకా, సహస్ర, పరివృత, అయి= కన్యకల 
వేలచే, పలువురు కన్యలచేత చుట్టబడిం దై; దేవయానీ, సహితంబు= దేవయానితోకూడ; వనంబునకున్‌= అడవికి; చని= 
వెళ్ళి; ఒక్కసరోవర, తీరంబునన్‌= ఒక సరస్సు ఒడ్డున; తమ, తమ పరిధానంబులు= తమ తమ కట్టుబట్టలు; పెట్టి= ఉంచి; 
జల(క్రీడలు= నీటియందాటలు; ఆడుచున్‌+ఉన్నన్‌= చేయుచుండగా; అవి= ఆ బట్టలు; సురకరువలిచేతన్‌= సుడిగాలిచేత; 
(ప్రేరితంబులు+అయి= (పేరేపించబడినవై (ఎగురగొట్టబడినవై); కలిసినన్‌= కలిసిపోగా; ఒండు+ఒరులన్‌= ఒకరొకరిని; కడవన్‌= 
మించునట్టుగ; కొలను= సరస్సునుండి (పంచమ్యర్థమున (ప్రథమ); వెలువడు= బయటికి వచ్చే; సంభ్రమంబునన్‌= వేగిరిపాటుతో; 
ఆ+కన్యకలు= జలకేళిచేసిన కన్యలు; అన్యోన్య, పరిధానంబులు= ఒండొరుల వస్త్రాలు; వీడ్వడన్‌= మారుపడేటట్టుగా; కొని= 
గ్రహించి; కట్టు+ఎడన్‌= కట్టుకొనే సమయాన; దేవయాని పుట్టంబున్‌= దేవయాని వ'స్తాన్ని; (చీరను); శర్మిష్ట= రాక్షసరాజుకూతురు; 
కట్టినన్‌= కట్టుకొనగా; మణీ= అనంతరం; దాని, పరిధానంబు= ఆశర్మిష్ట వస్త్రాన్ని; దేవయాని; పుచ్చుకొనక= (గ్రహించక; 
రోసి= అసహ్యించుకొని; శర్మిష్టన్‌; చూచి; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పలికింది. 


తాత్పర్యం: కచుడు వెళ్ళిపోయినతర్వాత శుక్రుడు ఉన్నచోట రాక్షసరా జైన వృషపర్వుడికూతురు శర్మిష్ట అనే పేరు 
గల కన్య వేలకొద్ది కన్యలచేత చుట్టబడి దేవయానితోకూడ అడవికి వెళ్ళింది. (ఉద్యానవనానికి వెళ్ళి) ఒక కొలనుఒడ్డున 
వారు తమ తమ కట్టుబట్టలు పెట్టి జలకేళి చెస్తుండగా ఆ బట్టలు సుడిగాలిచేత ఎగురగొట్టబడి కలిసిపోయాయి. 
ఆ కన్యలు ఒండొరులను మీరునట్టుగా సరస్సునుండి బయటికి వచ్చే తొందరలో ఒండొరుల చీరలు మారుపడేటట్లు 
గ్రహించి కట్టుకొనే సమయాన దేవయానిచీర శర్మిష్ట కట్టుకొన్నది. అప్పుడు ఆ శర్మిష్ట వస్త్రాన్ని దేవయాని [గ్రహించక 
ఏవగించుకొని శర్మిష్టను చూచి ఇట్లా పలికింది. 


విశేషం: మూలంలో ఆకన్యలవ(స్రాలను ఇంద్రుడు కలిపివేసిన ట్టున్నది. నన్నయ మార్చి సురకరువలిచే నవి కలిపివేయబడిన 
వని వ్రాయటం జౌచిత్యశోభితంగా ఉన్నది. 


క. లోకోత్తరచరితుం డగు । నా కావ్యుతనూజ; నీకు నారాధిత; నేం 
బ్రాకట భూసురకన్యక; । నీకట్టిన మైల గట్ట నేర్తునె చెపుమా. 135 


ప్రతిపదార్థం: లోక+ఉత్తర, చరితుండు+అగు= అసామాన్యచరిత్ర కలవా డైన; ఆ, కావ్యు, తనూజన్‌= ఆ శుక్రుడి కూతురిని; 
నీకున్‌= శర్మిష్టకు; ఆరాధితన్‌= పూజింపబడిన (తగిన) దానిని; నేన్‌= నేను; ప్రాకట, భూసుర, కన్యకన్‌= (ప్రసిద్ది పొందిన 
బ్రాహ్మణ కన్యకను; నీకట్టిన= (కర్భపద ప్రథమకు షస్ట్రి నీవు కట్టుకొన్న; మైల= మలిన వస్త్రాన్ని; కట్టన్‌, నేర్తున్‌+ఎ= కట్టుకో 
గలనా; చెపుము+ఆ= చెప్పుమా. 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అసాధారణచరి(త్రు డైన శుక్రుడికూతురిని, నీకు పూజనీయురాలిని, (ప్రసిద్ద మైన (బ్రాహ్మణకులాన 
పుట్టినకన్యను అయిన నేను నీవు కట్టుకొన్న మలినవ(స్తాన్ని కట్టుకోగలనా? చెప్పుము. 


విశేషం: అగు+ఆ= ఉదంత తద్దర్మ విశేషణమున కచ్చు పర మైనప్పుడు నుగాగమం జొతుంది; అగు నా కావ్యు- అనుట 
వల్ల శుక్రుడి లోకోత్తరచరితత్వం వ్యక్తం చేయబడింది. 
వ. అనిన శర్మిష్ణ యి ట్లనియె. 136 
తాత్పర్యం: దేవయాని అట్లా పలుకగా శర్మిష్ట ఇట్లా అన్నది. 
క. మా యయ్యకు6 బాయక పని । సేయుచు దీవించి ప్రియము సెప్పుచు నుండున్‌ 

మీయయ్య; వెండి మహిమలు । నా యొద్దన పలుక నీకు నానయు లేదే?. 137 


ప్రతిపదార్థం: మా అయ్యకున్‌= మాతండ్రి అయిన వృషపర్వుడికి; మీ అయ్య= మీ తండ్రి అయిన శుక్రుడు; పాయక= 
విడువక; పని, చేయుచున్‌, దీవించి= ఆశీర్వదించి; ప్రియము= ఇష్టము; చెప్పుచున్‌+ఉండున్‌= చెప్పుతూఉంటాడు; వెండి= 
మరియు; మహిమలు= గొప్పతనాలు; నా; ఒద్దన్‌+అ= నా దగ్గరే; పలుకన్‌= చెప్పటానికి; నీకున్‌; నానయున్‌= సిగ్గుకూడ; 
లేదు+ఏ= లేదా! 


తాత్పర్యం: మీతండ్రి అయిన శుక్రుడు మాతండ్రి అయిన వృషపర్వుడిని విడువక సేవిస్తూ ఆశీర్వదించి ప్రియవాక్యాలు 
పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్పతనాలు నాదగ్గరే పలికేందుకు (పలకటానికి) నీకు సిగ్గుకూడ లేదా? 


వ. 'నాకట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గా కేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి, 
శర్మిష్ట కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మటి వచ్చి నిజనివాసంబున నుండె; నంత. 138 


ప్రతిపదార్థం: నా, కట్టిన= నేను కట్టుకొన్న (కర్భపద ప్రథమకు షష్ట; పుట్టంబు= వ(స్తం; నీకున్‌; కట్టన్‌, కాదు, కాక+ఏమి= 
కట్టుకొనరాదా ఏమి; అని; గర్వంబునన్‌= గర్వంతో; ఎగ్గులు+ఆడి= నిందలు పలికి; దేవయానిన్‌= దేవయానిని; ఒక్కనూతన్‌= 
ఒకనూతిలో; (త్రోచి= త్రోసిపడేసి; శర్మిష్ట కన్యకా, సహస్ర, పరివృత, అయి= కన్యలయొక్క వేయిచేత (పలువురు కన్యలచేత) 
చుట్టబడిన దై; క్రమ్మణీ వచ్చి= తిరిగివచ్చి; నిజనివాసంబునన్‌= తనయొక్క ఇంటిలో; ఉండెన్‌; అంతన్‌= పిమ్మట. 


తాత్సర్యం: 'నేను కట్టుకొన్నవ(స్తం నీవు కట్టుకోరాదా ఏమిటి?’ అని గర్వంతో నిందలాడి, దేవయానిని ఒక నూతిలో 
త్రోసివేసి, శర్మిష్ట వేయిమందికన్యకలతో కూడిన దై తిరిగివచ్చి తన గృహమందు ఉన్నది. పిమ్మట. 


విశేషం: సహజంగా జరుగుతున్నట్టు చిత్రించే కథాసన్నివేశాలు కొన్ని భావికథార్థవ్యంజకాలుగా నిబంధింపబడటం వస్తుధ్వని 
శిల్పం. సుడిగాలిచేత శర్మిష్టాదేవయానుల చీరలు కలిసిపోయినవి. దేవయానిచీర శర్మిష్ట ధరించటం, శర్మిష్టచీరను దేవయాని 
తిరస్కరించటం ఆ పా(త్రల చిత్తవృత్తులకు నిదర్శనాలు. విశేష మేమంటే చీరెలు మారుపడిన ఇరువురూ భావికథలో 
యయాతికి భార్యలు(సవతులు) కానున్నారు. క్షత్రియవనిత పెండ్డాడదగిన యయాతిని శర్మిష్టకు దక్కకుండా దేవయాని 
తాను పొందగలుగుతుంది బలీయ మైన విధివలన (లేదా శాపంవలన). శర్మిష్ట వేయిమంది చెలికత్తెలతోసహా తనకు 
దాస్యంచేసేటట్టు సాధించగలుగుతుంది. ఈ కథార్థాలకు బీజాలు ఇక్కడ ఉన్నాయి. చీరెలను కలిపిన గాలి విధి. వారిరువురు 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 283 


సవతు లయ్యే యోగం అందులో ధ్వని. చీరెలు యయాతికి భార్యలుగా ఉండే సతీత్వాలకు సంకేతాలు. క్షత్రియవనిత 
కట్టుకొనే చీరను తాను ధరించలేదు దేవయాని. భావికథలో శర్మిష్ట వలె దేవయాని యయాతి మనసు నాకర్షించలేదు. శుక్రుడి 
భయంవలన, దేవయాని గడుసరితనంవలన యయాతి ఆమెను కట్టుకొన్నాడే కాని సహజమైన వలపువలన కాదు. దేవయాని 
జాత్యహంకారవతి; శర్మిష్ట అభిమానవతి. పట్టింపువస్తే నూరుగురు చెలికత్తెలసాయంతో దేవయానిని పాడుబడినబావిలో 
పడవేయగలిగిన సమర్భురాలు శర్మిష్ట, తరువాతి కథలో తాను యయాతిని పెండ్లాడి, తనకుమారుడైన పూరుని గుణాన్నత్యంవలన 
రాజమాత అయి తన బలాన్నీ బలగాన్నీ (ప్రదర్శించుకొన్నది. దేవయానికిగల కోపం, అహంకారం, అసహనం, ఈర్ష్య, 
ప్రతీకారప్రవృత్తి అనేవి క్రమంగా ఆమెను గార్హస్థ్యసుఖాలకూ, భర్తకూ దూరంచేస్తాయి. ఈకథలో చీరెకట్టి సహనంతో, 
స్టెర్యంతో, అభిమానంతో నిలిచిన శర్మిష్ట చివరకు క్షత్రియోచిత విజయాన్ని సాధిస్తుంది. జాత్యహంకారంవలన దేవయాని 
రెండింటికి చెడ్డ రేవడి జొతుంది. భర్తను తిరిగిపొందిన దేవయాని ఓడిపోయిన అహంకారిణి. ఆ భావికథార్థాలకు ఇప్పటి 
కథాసన్నివేశాలను వ్యంజకాలుగా సంయోజనచేయటం నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తి. (సంపా.) 


యయాతి నూతంబడిన దేవయాని నుద్దరించుట (సం. 1-73-14) 


ఉ. ఆనహుషాత్మజుం డగు యయాతి యధిజ్యధనుసహాయు. డై 
యానతశాత్రవుండు మృగయారసలోలనిబద్దబుద్ది. ద 
త్మానన మెల్లం గ్రుమ్మటి నికామధృతశ్రముC డేగుదెంచె నం 
దానలినాక్షి యున్న విపినాంతర కూపతటంబునొద్దకున్‌. 139 


ప్రతిపదార్థం: ఆనత, శాత్రవుండు= విధేయులైన శత్రువులు కలవాడు (శత్రువులను జయించిన వాడు); ఆ, నహుష= 
ఆత్మజుండు+అగు= |ప్రసిద్దు డైన నహుషుడి కుమారుడైన; యయాతి= మహారాజు; అధిజ్య, ధనున్‌+సహాయు(డు+ఐ= 
ఎక్కు పెట్టబడిన నారి కల విల్లు సహాయంగా గలవాడై; మృగయా, రసలోల, నిబద్ధ, బుద్దిన్‌= వేట అనే వినోదమందు ఆసక్తి 
కలదియున్నూ, కట్టబడినదియున్నూ అయిన బుద్దిగలవాడై; తద్‌, కాననము+ఎల్లన్‌= ఆ అడవిఅంతా; క్రుమ్మటి= తిరిగి; 
ల ఠా a 3p) 
నికామ, ధృత, (శ్రము(డు= మిక్కిలిగా పొందబడిన బడలిక గలవాడై; అందున్‌= ఆ అడవిలో; ఆ, నలిన+అక్షి= పద్మాలవంటి 
నేత్రాలు కలిగిన ఆదేవయాని; ఉన్న= పడియున్న; విపిన+అంతర, కూప, తటంబు, ఒద్దకున్‌= అడవినడుమ నున్న నూతి 
ఒడ్డు దగ్గరకు; ఏగుదెంచెన్‌= వచ్చెను. 
య ర 


తాత్సర్యం: ఓడించబడి విధేయులైన శత్రువులు కల ప్రసిద్దుడైన నహుషుడి కుమారు డైన యయాతిమహారాజు 
వేట అనే వినోదమందు ఆసక్తిగల బుద్ది కలవాడై, ఆ అడవి అంతా తిరిగి అధికంగా పొందబడిన (శ్రమకలవాడై 
అక్కడ దేవయాని పడియున్న అడవిమధ్యలోని నూతిగట్టుదగ్గరకు వచ్చాడు. 


నిశేషం: ఆ, అను పదం ప్రసిద్దు డనే అర్థాన్ని సూచిస్తుంది. తటంబు+ఒద్దకున్‌= షష్టీ సమాసమందు ఉకార బుకారములకు 
అచ్చుపరమైనపుడు నుగాగమ మౌతుంది. తటంబు నొద్దకున్‌. 
సీ, చనుదెంచి, యమ్మహాజనపతి జల మపే , క్షించి, యచ్చో విశ్రమించి, చూచి, 

తత్కూపమున విలసత్మూలఘనవల్లి । యన్నిష్టసఖి నూందియున్న దాని, 

గురుకుచయుగముపై( బరువడి( దొరంగిడు । కన్నీరు పూరించుచున్న దానిం 

దనసమీపమునకు జనుల యాగమనంబు । పన్నుగా గోరుచునున్న దాని, 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. వరుణదేవుతోడ( గర మల్లి జలనివా । సంబు విడిచి భూస్టలంబువలని 
కరుగుదేర నున్న వరుణేంద్రుదేవియ । పోనిదాని దేవయాని. గనియె. 140 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; ఆ+మహత్‌, జనపతి= ఆ గొప్పరాజు (యయాతి); జలము= నీరు; అపేక్షించి= కోరి; 
అచ్చోన్‌= అచ్చట; విశ్రమించి= బడలిక తీర్చుకొని; చూచి; తద్‌+కూపమునన్‌= ఆనూతియందు; విలసత్‌, కూల, ఘన, వల్లి= 
ప్రకాశిస్తున్న ఒడ్డునందలి గొప్పతీగ; అను, ఇష్టసఖిన్‌= అనెడి ఇష్టురా లైన చెలికత్తెను; ఊంది, ఉన్నదానిన్‌= పట్టుకొని 
ఉన్నదానిని; గురు, కుచయుగముపైన్‌= పెద్దస్తనాల జంటపై; పరువడిన్‌= (క్రమంగా; తొరణాడు= కారెడు; కన్నీరు= బాప్పజలం; 
పూరించుచున్‌+ఉన్నదానిన్‌= నిండిస్తున్నదానిని; తన సమీపమునకున్‌= తన దగ్గరకు; జనుల= జనాలయొక్క; ఆగమనంబు= 
రాక; పన్నుగాన్‌= ఒప్పుగా; కోరుచున్‌+ఉన్నదానిన్‌= కోరుతున్న దానిని; వరుణదేవుతోడన్‌= పడమటి దిక్కునకు రా జైన 
వరుణదేవుడితో (వరుణదేవుడు జలాధిదేవత); కరము= మిక్కిలి; అల్లి= కోపించి; జలనివాసంబు= జలమందు నివసించటం 
విడిచి; భూస్థలంబు, వలనికిన్‌= భూ(ప్రదేశం దిక్కుకు; అరుగుదేరన్‌, ఉన్న= వచ్చేందుకు సిద్దంగా ఉన్న; వరుణ+ఇంద్రు, 
దేవి+అ= వరుణదేవుడి భార్యనే (వరుణుడి పట్టమహిషిని); పోనిదానిన్‌= పోలినదానిని; దేవయానిన్‌; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: వచ్చి, ఆ యయాతిమహారాజు నీరు కోరి, అక్కడ వి(శ్రాంతి గైకొని, చూచి, ఆనూతిలో ఒప్తుతున్న 
ఒడ్డునం దున్న గొప్పలత అనే ఇష్టసఖిని (రూపకాలంకారం) పట్టుకొన్న దానిని, పెద్దవైనస్తనయుగ్మం పై క్రమంగా 
జారు కన్నీటిని నింపుతున్నదానిని తనవద్దకు జనులరాకను ఒప్పుగా కోరుతున్నదానిని, వరుణదేవుడితో మిక్కిలి 
కోపించి జలమందలి నివాసాన్ని విడిచి భూప్రదేశందిక్కుకు రానున్న వరుణుడిపట్టమహిషిని పోలినదానిని దేవయానిని 
చూచాడు. 


విశేషం: అలం: ఉపమాలంకారం: ఉత్రేక్ష అనికూడ చెప్పవచ్చును. వరుణుండు జలాలకు రాజు. అందుచేత అతడిభార్య 
జలంలోనే నివసిస్తుంది. తీగను పట్టుకొని యున్న దేవయాని- భర్తమీద కోపించి భూ(ప్రదేశందిక్కుకు రానున్న వరుణుడి 
పట్టమహిషేమో అన్నట్టున్నది. ఆ+చోటన్‌= అచ్చోట= త్రికసంధి. ఉత్తర పదమగు చోట శబ్దము టాక్షరము లోపంబు విభాష 
నగును. చోటుశబ్దము యొక్క సప్తమీ విభక్తి చోటన్‌. అను+ఇష్టసఖి= అను అనెడి ఉదంత తద్దర్మ విశేషణమునందలి 
ఉకారము లోపించగా 'అన్‌ జొతుంది. ఇచ్చట ఈ నకారానికి అచ్చుపరమైనందువలన నకారానికి ద్విత్వం వచ్చింది. కొందరు 
ఇది ద్రుతద్విత్వ సంధి అని చెప్తారు. కాని అన్‌ లోని నకారం (ద్రుతం కాదు - మరి కొందరు అన్న+ఇష్టసఖీ అని విడదీస్తారు. 
'అరుగుదెంచు' ధాతువుకు తుమున్నర్థకం అరుగుదేరన్‌, నన్నయ వర్షించేటప్తుడు విశషణాలతర్వాత దాని, దాని అని 
ఉపయోగించటం పెక్కుచోట్ల కానవస్తుంది. ఈ పద్యం చూచి చిత్రకారుడు చిత్రాన్ని గీయవచ్చును. నన్నయవర్షనలు 
చిత్రకారుడిచిత్రం వలె ఏకైకవిన్యాసాన్ని సూచిస్తా యని విమర్శకులు చెప్తారు. రసపోషకంగా అలంకారాన్ని (ప్రయోగించటం, 
నిర్వహించటం, విడవటం, అవసరం వస్తే మిక్కిలిగా నిర్వహించకపోవటం అనే పద్దతులు ధ్వనిమార్గవర్తులైన కవులు పాటిస్తారు. 
నన్నయ ఇక్కడ శోకి స్తున్న శృంగార విభావాన్ని వర్లిస్తూ అలంకారాన్ని మిక్కిలిగా నిర్వహింపకపోవటం గమనార్హం. 
'విలసత్కూపఘనవల్లి యన్నిష్టసఖి నూదియున్నదాని' అన్నచోట రూపకం వాడి, దానిని వదలి ఆమెరూపంకంటె దుఃఖాన్ని 
ఎక్కువగా వర్షించి, ఎత్తుగీతలో 'వరుణదేవేం|ద్రుదేవియపోనిదాని' అని ఉపమాలంకారాన్ని నిర్వహించాడు నన్నయ. ఇక్కడ 
అలంకారం (క్రమంగా వస్తువును భావాన్నీ ధ్వనింపచేస్తున్నది. 


వ. కని 'నీ వెవ్వరిదాన? వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్న దాన? వనిన విని దేవయాని 


యెప్పడుం దమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయావినోదార్థంబు యయాతి వచ్చుటంజేసి 
తొల్లియు(జూచినది కావున నాతని నెజింగి యి ట్లనియె. 141 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 285 


ప్రతిపదార్థం: కని= దేవయానిని చూచి; నీవు; ఎవ్వరిదానవు= ఎవరికి సంబంధించిన దానివి; ఇట్ట్లు= ఈవిధంగా; ఏల= 
ఎందుకు; ఏకతంబు+అ= ఒంటరిగా; ఈవిపిన+అంతర, కూపంబునన్‌= ఈ అడవిమధ్య ఉన్న నూతియందు; ఉన్నదానవు; 
అనినన్‌= అని యయాతి అడుగగా; విని; దేవయాని; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును (అంతకు ముందు); తమ, విహరించుచున్‌+ఉన్న= 
తాము విహారం చేస్తూఉండే; ఆ+వనంబునకున్‌= ఆ అడవికి; మృగయా, వినోద+అర్థంబు= వేట అనే వినోదం (వేడుక) 
నిమిత్తం; యయాతి, వచ్చుటన్‌ చేసి= వస్తూ ఉండటంచేత; తొల్లియున్‌= పూర్వం కూడ; చూచినది; కావునన్‌; అతనిన్‌= 
యయాతిని; ఎణింగి= తెలిసికొని, గుర్తించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: యయాతి దేవయానిని చూచి “నీవు ఎవతెవు? ఈవిధంగా ఒంటరిగా ఈ అడవినడుమ ఉన్న 
నూతియందు ఎందుకు పడియున్నావు?' అని అడుగగా దేవయాని విని ఎప్పుడూ తాము విహరించే ఆ అడవికి 
వేటవేడుక కొరకు వస్తూ ఉండటంవలన, అంతకుముందుకూడ అతడిని చూచిఉన్నది కాబట్టి గుర్తించి ఇట్లా 
పలికింది. 


తరలము. 
అమరసన్నిభ! యేను ఘోరసురాసురాహవభూమి న 
య్యమరవీరులచేత మర్దితు లైన దానవులన్‌ గత 
బ్రములంగాం దన విద్యపెంపున. బ్రాప్తజీవులం జేసి య 
త్యమితశక్తిమెయిన్‌ వెలింగినయట్టి భార్గవుకూంతురన్‌. 142 


ప్రతిపదార్థం: అమర, సన్నిభ= దేవతలతో సమానమైనవాడా!; ఏను= నేను; ఘోర, సుర+అసుర+ఆహవభూమిన్‌= భయంకరమైన 
దేవరాక్షసుల యుద్దరంగంలో; ఆ+అమరవీరులచేతన్‌= వీరు లైన ఆ దేవతలచేత; మర్చితులు+అయిన= చంపబడిన; 
దానవులన్‌= రాక్షసులను; గత, (భ్రములన్‌, కాన్‌= పోయినభ్రమ కలవా రగునట్టుగా; తన విద్య పెంపునన్‌= సంజీవని అనే 
తనవిద్యయొక్క గొప్పతనంచేత; ప్రాప్రజీవులన్‌; పొందబడిన జీవం (ప్రాణం) కలవారినిగా; చేసి; అతి+అమిత, భక్తిమెయిన్‌= 
మిక్కిలి అధిక మైన శక్తితో; వెలింగిన+అట్టి= ప్రకాశించినట్టి; భార్గవు= శుక్రుడియొక్క; కూ(తురన్‌= కుమార్తెను. 


తాత్పర్యం: దేవతాసమానుడి వైన ఓ యయాతీ!. నేను భయంకర మైన దేవరాక్షసులయుద్దరంగంలో వీరు లైన 
దేవతలచేత చంపబడిన రాక్షసులను తన సంజీవనీవిద్యాప్రభావంచేత భ్రమతొలగినవారినిగాను, ప్రాణవంతులను 
గాను చేసి అత్యధిక మైన శక్తితో ప్రకాశించిన శుక్రుడికుమార్తెను. 


విశేషం: గతభ్రములంగా అనేచోట జితశ్రములంగా అన్న పాఠ మున్నది. అనగా జయించబడినశ్రమ కలవారినిగా అని అర్థం: 
ఈ పాఠంకూడా ఉచితంగానే ఉన్నది. అతి+అమిత= అత్యమిత- యణాదేశసంధి. కూంతు శబ్దము (ప్రథమైక వచనమునకు 
రు వర్ల మగును. కూ(తురు. ఇది అస్మద్విశేషణ మగుటచే ను అంతాగమముగా వచ్చినది. ఈ ఆగమానికి ముందు ఉత్వం 
అత్వమైనది. కూతురన్‌. తరలవృత్తానికి (ప్రతిపాదంలోనూ న-భ-ర-స-జ-జ-గ అనే గణా లుంటాయి. 12వ అక్షరం 
యతిస్థానం. ఇందలి మొదటి రెండులఘువులను ఒకగురువుగా చేస్తే మత్తకోకిలపాదమౌతుంది. అప్పుడు గణాలు “ర,స,జ,జ,భ,ర” 


అవుతాయి. 


వ. “దేవయాని యనుదాన. బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్నదానను; న న్నుద్దరించి రక్షింపు' 
మనిన నవ్విప్రకన్యకయందు( దద్దయు దయాళుం దై. 143 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దేవయాని యనుదానన్‌; ప్రమాదవశంబునన్‌= ఏమరుపాటు కారణాన; ఈ+నూతన్‌= ఈ నూతియందు; 
పడి; వెలువడన్‌, నేరక+ఉన్నదానను= పైకి రాజాలకున్నాను (రాలేకపోతున్నాను); నన్నున్‌, ఉద్దరించి= పైకి తీసి; రక్షింపుము= 
కాపాడుము; అనినన్‌= అని పలుకగా; ఆ+విప్రకన్యక, అందున్‌= (బ్రాహ్మణుడి (శుక్రుడి) కుమార్తె అయిన ఆ దేవయానియందు; 
తద్దయున్‌= మిక్కిలి; దయాళుండు+ఐ= దయకలవా డయి. 


తాత్సర్యం: నేను దేవయాని అనే పేరుకలదానిని. ఏమరుపాటు కారణాన ఈ నూతిలో పడి పైకి రాలేకున్నాను. 
నన్ను పైకి తీసి రక్షించు మని పలుకగా ఆ బ్రాహ్మణకన్య అయిన దేవయానియెడల మిక్కిలిదయ కలవాడై. 


విశేషం: “అది శబ్దమునకు వునులు పరంబగునపుడును సంబోధనంబునందు దాన అన్న దాదేశం బగునుి. అను+అది+ను= 
అనుదానను. దేవయాని ప్రమాదవశాన నూతిలో పడలేదు; శర్మిష్ట ఆమెను (త్రోసింది. కాని, ఆమె ఈవిధంగా చెప్పటం ఆమె 
గడుసుతనాన్ని సూచిస్తుంది. శు(క్రాచార్యుడికూతుర నని చెప్పుకొని ఆమె తన అభిజాత్యాన్ని చెప్పుకొన్నది. తన పాటుకు 
కారణంచెప్పకుండ, యయాతిపై కలిగిన అభిలాషకు ప్రతిఫలంగా అతని ఆదరాభిమానాలను పొందాలనుకోవటం అట్లా 
మాటాడటంలో కల వస్తుధ్వని. 


చ. జలధివిలోలవీచి విలసత్మలకాంచి సమంచితావనీ 
తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ 
ద్లళదురఘర్మవారికణక్రమకరాబ్దము వట్టి నూతిలో 
వెలువడ. గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్‌. 144 


ప్రతిపదార్థం: విశ్రుతకీర్తి= ప్రసిద్ధమైనకీర్తి కల యయాతి; జలధి, విలోల, వీచి, విలసత్‌, కల, కాంచి, సమంచిత+అవనీ, తల, 
వహన, క్షమంబు+అయిన= సముద్రంయొక్క చలించే తరంగా లనబడే (ప్రకాశిస్తున్న మధురంగా మోగే ఒడ్డాణంతో కూడిన 
భూతలాన్ని భరించటంలో సమర్థ మైన; దక్షిణ హస్తమునన్‌= కుడిచేతితో; తద్‌+ఉన్నమత్‌+గళత్‌+ఉరు, ఘర్మ, వారి, కణ, 
కష, కర+అబ్బ్దము= ఆ దేవయానియొక్క సపైకెత్తబడుతున్నట్టియూ, జారుతున్న అధికమైన చెమట బిందువులచేత 
సుందరమైనట్టియూ పద్మము వంటిచేతిని; పట్టి= (గ్రహించి; నూతిలోన్‌= నూతినుండి; వెలువడన్‌= బయటికి వచ్చునట్టుగా; 
కోమలిన్‌= మృదు వైన శరీరం కల దేవయానిని; ప్రీతితోన్‌= (ప్రేమతో; తిగిచెన్‌= లాగెను (పైకిలాగాడు). 


తాత్పర్యం: ప్రసిద్ధ మైన కీర్తి గల యయాతి సముద్రంయొక్క చలించే తరంగాలనే మధురమైన ధ్వని కలిగిన 
ఒడ్డాణంతో కూడిన ధరణీతలాన్ని వహించే శక్తి గల కుడిచేతితో పైకెత్తబడినదియూ, జారుతున్న అధికమైన 
చెమటబిందువులతో అంద మైనదీ అయిన దేవయాని పద్మంవంటిచేయిని పట్టుకొని నూతినుండి పైకి వచ్చేటట్టుగా 
ప్రీతితో పైకి తీశాడు. 


విశేషం: అలం: వృత్త్యనుప్రాసం, రూపకం. యయాతి దేవయానియొక్క కరాబ్దము పట్టుకొనటం ముందు జరుగబోతున్న 
పాణి[గ్రహణాన్ని సూచిస్తుంది. దేవయాని హస్తం చెమటబిందువులతో తడిసి ఉండటంవలన పద్మంగా రూపించటం సముచితం. 
యయాతి కుడిచేయి భూభారవహనక్షమ మైనది కాబట్టి దిగజముయొక్క తుండంవలె నున్నదని భావించటానికి వీలున్న 
“హస్త శబ్దం వాడటం సార్థకం. దేవయానియందు ఉదయించిన అభిలాషవలన కలిగిన సాత్తికభావోదయంగా హస్తంమీది 
స్వేదాన్ని నన్నయ వర్షించి ధ్వనింపజేశాడు. అది కరగ్రహణంచేత పరిపుష్టి చెందింది. వర్ష్యవస్తు స్వరూపస్వభావవ్యంజకాలైన 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 287 


అక్షరాలను రచనలో వాడి శయ్యాసౌందర్యాన్ని పోషించే అక్షరరమ్యతకు ఈ పద్యం రమణీయోదాహరణం. నూతిలో వెలువడ= 

నూతినుండి బయటికి వచ్చేటట్టు ఇక్కడ షస్టీవిభక్తి పంచమ్యర్థంలో వాడబడింది. 

వ. ఇట్లు దేవయాని నుద్దరించి నిజపురంబున కరిగె; నిట దేవయానియు శర్మిష్టసేసిన యెగ్గువలన 
విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని 'యేను వృషపర్వుపురంబు 
సొర నొల్ల; శర్మిష్ట చేత నా పడిన యవమానంబు మదీయ జనకున కెటింగింపు' మని పంచిన, నదియును 
నతిత్వరితగతిం జని తద్వ్చృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన, శుక్రుండును నాక్షణంబ వచ్చి కోప ఘూర్ణిత 
బాష్ప పూరితనయన యై యున్న దేవయానిం గని యి ట్లనియె. 145 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; దేవయానిన్‌; ఉద్దరించి= పైకి తీసి; నిజపురంబునకున్‌= తన పట్టణానికి; అరిగెన్‌= 
యయాతి వెళ్ళాడు. ఇటన్‌= ఇచ్చట; దేవయానియున్‌= దేవయానికూడ; శర్మిష్ట చేసిన= వృషపర్వుడి కూతు రైన శర్మిష్ట చేసిన; 
ఎగ్గువలనన్‌= కీడువలన; విముక్త+అయి= విడువబడినదై; తన్నున్‌= దేవయానిని; రోయుచున్‌+వచ్చు, దానిన్‌= వెదకుతూ 
వస్తున్న దానిని; ఘూర్షిక అను పరిచారికన్‌= ఘూర్లిక అన్న పేరు కల సేవకురాలిని; కని= చూచి; ఏను= నేను; వృషపర్వు, 
పురంబు= వృషపర్వు డనే రాక్షస రాజు పట్టణాన్ని; చొరన్‌+ఒల్లన్‌= ప్రవేశించటానికి అంగీకరించను; శర్మిష్టచేతన్‌; నా పడిన= 
(కర్షపద(ప్రథమకుషష్ట్రి నేను పొందిన; అవమానంబు= పరాభవం; మదీయ జనకునకున్‌= నాతం(డ్రి యైన శుక్రుడికి; 
ఎజింగింపుము= తెల్పుము; అని, పంచినన్‌= అని పంపగా; అదియునున్‌= ఆ ఘూర్లికయును; అతి త్వరితగతిన్‌= మిక్కిలి 
వేగంతో కూడిన గమనంతో; చని= వెళ్ళి; తద్‌, వృత్తాంతంబు+అంతయున్‌= దేవయానికి జరిగిన అవమాన విషయమంతా; 
శుక్రనకున్‌; చెప్పగా; శుక్రుండునున్‌= శుక్రుడు కూడ; ఆ క్షణంబు+అ= ఆక్షణ మందే; వచ్చి; కోప, ఘూర్లిత, బాప్ప, పూరిత, 
నయన, అయి, ఉన్న= కోపంచేత తిరుగుడు పడినట్టియున్నూ, కన్నీటితో నిండినట్టియున్నూ నేత్రాలు కలదై ఉన్న; 
దేవయానిన్‌; కని= చూచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈవిధంగా దేవయానిని నూతినుండి పైకి తీసి యయాతి తనపట్టణానికి వెళ్ళాడు. ఇక్కడ దేవయాని 
కూడా శర్మిష్ట తనకు చేసిన కీడువలన విడువబడినదై తనను వెదకుతూ వస్తున్న ఘూర్లిక అనే పేరు కలదానిని 
చూచి 'నేను వృషపర్వుడి పట్టణంలో ప్రవేశించటానికి అంగీకరించను; శర్మిష్టచేత నేను పొందిన అవమానం నా 
తండ్రికి తెలుపుము” అని పంపగా, ఘూర్లికకూడా మిక్కిలివేగంతో కూడిన గమనంతో వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా 
శుక్రుడికి చెప్పింది. శుక్రుడుకూడ తత్‌క్షణమే వచ్చి, కోపంచేత తిరుగుడు పడినట్టి, కన్నీటితో నిండినట్టి నేత్రాలు 
కలదై ఉన్న దేవయానిని చూచి యిట్లా పలికాడు. 


క. అనుపమ నియమాన్వితు లై | యనూనదక్షిణలం గ్రతుసహస్రంబులు సే 
సినవారికంటె నక్రో | ధనుండ గరం బధికు( డండ్రు తత్త్వవిధిజ్ఞుల్‌. 146 


ప్రతిపదార్థం: అనుపమ, నియమ+అన్వితులు+అయి= సాటిలేని నియమంతో కూడిన వా రై; అనూన, దక్షిణలన్‌= అధికము 
లయిన దక్షిణలతో (సంభావనలతో); (క్రతు, సహ(స్రంబులు= యజ్ఞములు వేలు; చేసిన వారికంటెన్‌; అ(క్రోధను(డు+అ= 
కోపశీలం లేనివాడే; కరంబు= మిక్కిలి; అధికుండు= గొప్పవాడు; అని; తత్త్యవిధిజ్ఞుల్‌= పరమార్థ మెజింగినవారు; అండ్రు= 
అందురు (అంటారు). 


తాత్పర్యం: సాటి లేని నియమంతో కూడినవా రై గొప్పదక్షిణలతో వేలకొద్దీ యజ్ఞాలు చేసినవారికంటెకూడ కోపం 
లేనివాడే మిక్కిలిగొప్పవా డని పరమార్థం తెలిసినవారు చెప్తారు. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నన్నయ సూక్తులలో ఇది ఒకటి. అను+దురు, తిదుటలు పరంబు లగునపుడు అన్వాదుల'ను' స్థానమున సున్న 
యగును- అందురు. ఇట బిందువు మీది తదలకు నిత్య వైకల్సికంబులయి టడ లగును- అండురు. ఉత్వలోపము- అండ్రు. 
క. అలిగిన నలుగక, యెగ్గులు । పలికిన మణి విననియట్ల ప్రతివచనంబుల్‌ 

వలుకక, బన్నము వడి యెడ । దలంపక యు న్నతండె చూవె ధర్మజ్ఞా డిలన్‌. 147 


ప్రతిపదార్థం: అలిగినన్‌= ఇతరులు కోపించగా; అలుగక= కోపించక; ఎగ్గులు, పలికినన్‌= నిందావాక్యాలు పలుకగా; మటి= 
అనంతరం, వినని, అట్టు+అ= ఆ నిందావాక్యాలు విననివిధంగానే; (ప్రతివచనంబుల్‌= మారుమాటలు; పలుకక; బన్నము= 
అవమానము; పడి= పొంది; ఎడన్‌= హృదయమందు; తలంపక= దానిని తలపకుండగనే; ఉన్న+అత(డు+అ+చూవె= 
ఉన్నవాడే సుమా; ఇలన్‌= భూమియందు; ధర్మజ్ఞుండు= ధర్మం తెలిసినవాడు. 


తాత్సర్యం: ఇతరులు కోపిస్తే కోపించకుండా, ఇతరులు నిందలు పలికితే మరి వాటిని విననట్లే మారుపలుకక, 
అవమానం పొందికూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమియందు ధర్మ మెరిగినవాడు. 


విశేషం: ఇదికూడ నన్నయ సూక్తులలో ఒకటి. చూవె - చుమా యొక్క సంక్షిస్తరూపం. 


వ. కావున బుద్ది గలవారికి. గ్రోధంబు గొనియాడం దగదు; శర్మిష్ట రాచకూ(తురు; గొండుక యది; దానితోడి 
దేమి రి మృనిన దేవయాని యి ట్లనియె. 148 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; బుద్ది, కలవారికిన్‌= బుద్దిమంతులకు; (క్రోధంబు= కోపము; కొని, ఆడన్‌, తగదు= పొగడుట 
యుక్తం కాదు; శర్మిష్ట రాచకూంతురు= రాజుగారి కూతురు; కొండుక+అది= చిన్నది; దానితోడి+అది+ఏమి= దానితో ఏమి; 
రమ్ము; అనినన్‌= అని శుక్రుండు పిలువగా; దేవయాని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'కాబట్టి బుద్దిమంతులకు కోపాన్ని పొగడటం తగదు. అంటే కోపం మంచి దని పొగడటం యుక్తం 
కాదు. శర్మిష్ట; రాజకుమారి, వయసులో చిన్నది. దానితో ఏమిటి! (అంటే అది చేసిన పని లెక్కచేయ కూడదు) 
ఇంటికి రా' అని శుక్రుడు పలుకగా దేవయాని ఇట్లా అన్నది. 


విశేషం: తోడన్‌+అదితోడిది= 'సమాసముల చేత తోడ వలనల కిత్వమగును. అది, శబ్దముల అత్తునకు వృత్తిని లోపంబు 
బహుళముగా నగును. 
క కడు ననురక్తియు నేర్పును | గడంయు, గలవారి నుటిక కడవ(గ నెగ్గుల్‌ 

నొడివెడు వివేకశూన్యుల । కడ నుండెడు నంతకంటె( గష్టము గలదే. 149 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి; అనురక్తియున్‌= ప్రేమయు; నేర్పును; కడంకయున్‌= యత్నమును (పూనికయును); కల, 


వారిన్‌; ఉజక= లక్ష్యము చేయక, కడవణగన్‌= మేర మీరునట్టుగ; ఎగ్గుల్‌= నిందలు; నుడివెడు= పలికెడి; వివేకశూన్యుల కడన్‌= 
జ్ఞానహీనులవద్ద; ఉండెడు, అంతకంటెన్‌= నివసించేదానికంటె; కష్టము= నీచత్వం; కలదు+ఏ= ఉన్నదే; లేదని భావం. 


తాత్సర్యం: మిక్కిలి అనురాగమూ, నేర్ఫూ, పూనికయు, కలవారిని లక్ష్యపెట్టక మేరమీరేటట్టుగా నిందలు పలికేజ్ఞాన 
హీనులవద్ద నివసించటంకంటె నైచ్యం వేరుగా గలదా! లేదు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 289 


వ. “ఈనృషపర్వుపురం బేను జొరనొల్ల; నెట యేనియుం బోదు' ననిన శుక్రుండు 'నాకు నీవ గతివి. నీతోడ 
నేనును వత్తు ననుచు(గూ(తుం బట్టువణుచుచున్నంత, నంతయుంజారులవలన నెటింగి వృషపర్వుండు 
శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి యి ట్లనియె. 150 

ప్రతిపదార్థం: ఈ, వృషపర్వు, పురంబు= ఈ వృషపర్వుడి యొక్కపట్టణం; ఏను= నేను, చొరన్‌+ఒల్లన్‌= (ప్రవేశించ 
నంగీకరించను; ఎట, ఏనియున్‌= ఎక్కడికైనా, పోదున్‌= వెళతాను; అని= అని దేవయాని పలుకగా; శు(క్రుండు; నాకున్‌; 
నీవు+అ= నీవే; గతివి= దిక్కు; నీతోడన్‌; నేనును= నేనుకూడా; వత్తున్‌= వస్తాను; అనుచున్‌= అని పలుకుతూ; కూంత్రున్‌= 
కూతురిని; పట్టువణుచుచున్‌; ఉన్న, అంతన్‌= అను నయిస్తుండగా (ఓదారుస్తుండగా); అంతయున్‌= జరిగిన విషయమంతా; 
చారులవలనన్‌= వేగులవారివలన; ఎటింగి= తెలిసికొని; వృషపర్వుండు= రాక్షసరాజు; శు(క్రు+ఒద్దకున్‌= శుక్రుడి దగ్గరకు; 
వచ్చి; నమస్కరించి= మొక్కి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ఈ వృషపర్వుడిపట్టణంలో నేను ప్రవేశించటానికి అంగీకరించను. మరి ఎక్కడికైనా వెడతాను” అని 
దేవయాని పలుకగా శుక్రుడు 'నాకు నీవే దిక్కు, నీతో నేను కూడా వస్తా' నని కూతురిని ఓదారుస్తుండగా, ఈ 
విషయమంతా వేగులవారివలన తెలిసికొని, రాక్షసరా జైన వృషపర్వుడు శు(క్రుడివద్దకు వచ్చి నమస్కరించి ఇట్లా 

(sey a లు (30) 
పలికాడు. 


ఉ. దేవతలన్‌ జయించుచు నతిస్ట్థిరసంపదలం ద్వదీయవి 
ద్యావిభవంబు పెంపునన దానవు లుద్దతు లైరి; కానినాం 
డీ వనరాశిలో. జొరరె యింతకు నంతకకోపు లైన య 
ద్దేవపతాకినీపతుల దివ్యనిశాతమహాయుధాహతిన్‌. 151 


ప్రతిపదార్థం: దేవతలన్‌= దేవతలను; జయించుచున్‌; అతిస్థిర, సంపదలన్‌= మిక్కిలి స్థిరమైన సంపదలతో; త్వదీయ, 
విద్యావిభవంబు, పెంపునన్‌+అ= నీయొక్క విద్యయొక్క వైభవం యొక్క గొప్పతనం చేతనే; దానవులు= రాక్షసులు; 
ఉద్దతులు+ఐరి= గర్వించినవా రైనారు; కాని, నాడు= అది లేనప్పుడు; అంతక, కోపులు+అయిన= యముడియొక్క కోపం 
వంటి కోపం కలవారైన; ఆ+దేవ, పతాకినీ, పతుల= ఆ దేవతలసేనా నాయకులయొక్క; దివ్య, నిశాత, మహత్‌, ఆయుధ, 
ఆహతిన్‌= దేవతా సంబంధులూ, వాడివియూ అయిన గొప్పఆయుధాల దెబ్బచేత, ఇంతకున్‌= ఈ పాటికే; ఈవన రాశిలోన్‌= 
ఈ సముద్రంలో; చొరరు+ఎ= (ప్రవేశించరా! (ప్రవేశిస్తా రని భావం. 


తాత్సర్యం: నీ విద్యా మహత్త్యంయొక్క గొప్పతనం చేతనే దేవతలను జయిస్తూ మిక్కిలి స్థిరమైన సంపదలతో 
రాక్షసులు గర్వం కలవా రైనారు కానిచో, (ఆ విద్యలేనపుడు) యముడికోపంవంటి కోపం కలవా రైన ఆ దేవతా 
సేనాపతుల దివ్య మైనవీ, వాడి అయినవీ అయిన గొప్పఆయుధాల దెబ్బలచేత ఈసముద్రంలో (ప్రవేశించి ఉండరా! 
అంటే మరణించి ఉండరా? అని భావం. 


విశేషం: ఇంతకు నంతక కోపులు - ఇచ్చట ఛేకానుప్రాసం కలదు. వృషపర్వుడు చెప్పిన దంతా సత్యమే. శుక్రుడి 
మృతసంజీవనీ విద్య లేకుంటే దేవతలు రాక్షసులను చంపి ఉండేవారే; లేకుంటే భయంతో రాక్షసులు సముద్రంలో దాగి 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉండేవారే. వస్తుస్తభావస్సుటత్వంతో కూడుకొన్న రుటిత్యర్థప్రతిపత్తికి హేతు వైన రచన కల ఈపద్యంలో అర్థవ్యక్తి అనే 
శబ్దగుణం పోషించబడింది. (సంపా.) 
క. వారణ ఘోటక భాండా । గారంబులు మొదలుగాంగ€ గల ధనములతో 
సూరినుత! యిందటిము నీ | వారకములు గాగ మమ్ము వగవుము బుద్దిన్‌. 152 


ప్రతిపదార్థం: సూరి, నుత= పండితులచేత స్తుతించబడినవాడా! శు(క్రుడా!; వారణ, ఘోటక, భాండాగారంబులు= ఏనుగులు, 
గుణ్టాలు, ధనాలు ఉండేచోట్టు; మొదలు, కాంగన్‌= మొదలయ్యేటట్టుగా; కల, ధనములతోన్‌= ఉన్న ధనాలతో; ఇందజణము= 
ఈ రాక్షసులమందరమూ; నీ వారకములు, కాంగన్‌= నీ సొమ్ములౌనట్టుగా; మమ్మున్‌= రాక్షసులను; బుద్దిన్‌= మనస్సులో; 
వగవుము= తలచుము. 


తాత్సర్యం: ఏనుగులు గుజ్ఞాలు మొదలుగా గల ధనాలతో ఈ రాక్షసులందరమున్నూ నీ సొమ్ములుగానే 
మనస్సునందు తలచవలసింది. 


విశేషం: వారకం= లేనికాలమునందు ఉపయోగార్థ మొకరి కిచ్చి, కలిగినకాలమునందు మరల పుచ్చుకొనే ధనం మొదలయినది 
- అని నిఘంటువులోని అర్థం. నన్నయకాలంలో 'వగచు” ధాతువుకు 'తలచు అని అర్థం. 


శర్మిష్ట దాసి యై దేవయానిం గొలుచుట (సం.1-75-13) 
వ. 'ఈదేవయాని కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు’ మనిన దేవయాని సంతసిల్లి 'యట్లేని శర్మిష్ట గన్యకా 
సహస్రంబుతో నాకు దాసి గావలయు, నిదియ నా కిష్టంబు; దీనిన యిచ్చునది' యనిన వృషపర్వుం డప్పు 
డక్కూంతు రావించి, కన్యకాసహస్రంబుతో దేవయానికి దాసిగా నిచ్చి శుక్రునకు మనఃప్రియంబు సేసిన, 
శర్మిష్టయు నగ్గురువచనంబున( గన్యకాసహస్రంబుతో నిత్యంబును దేవయానిం గొలుచుచుండె; నంత 


నొక్కనాండు. 153 


ప్రతిపదార్థం: ఈ దేవయానికిన్‌= నీకూతు రైన దేవయానికి; ఎద్ది= ఏది; ఇష్టంబు= ప్రియమో; దానిన్‌+అ= దానినే; ఇత్తున్‌= 
ఇచ్చెదను; అడుగుము+అనినన్‌= అడుగు మని వృషపర్వుడు పలుకగా; దేవయాని; సంతసిల్లి= సంతోషించి; అట్టు+ఏని= 
అట్టెతే; అంటే నేనడిగిన దానినే (నా కిష్టమైన దానినే, నీ విచ్చేటట్టయితే); శర్మిష్ట నీకూతురైన శర్మిష్ట; కన్యకా, సహ(స్రంబుతోన్‌= 
యి అలా ౧ © (ఆ © 

కన్యకలు వేయిమందితో; నాకున్‌, దాసి, కావలయున్‌= సేవకురాలు కావాలి; ఇది+అ= ఇదే; నాకు; ఇష్టంబు= ప్రియం (ఇష్టం); 
దీనిన్‌+అ= దీనినే; ఇచ్చునది= ఇమ్ము; అనినన్‌= అని దేవయాని పలుకగా; వృషపర్వుండు; అప్పుడు+అ= ఆ క్షణమే; 
ఆ+కూంతున్‌= తన కూతురైన శర్మిష్టను; రావించి= రప్పించి; కన్యకా, సహస్రంబుతోన్‌= కన్యలు వేయిమందితో; దేవయానికిన్‌; 
దాసి+కాన్‌= దాసి అయ్యేటట్టుగా; ఇచ్చి; శు(క్రునకున్‌; మనస్‌+ప్రియంబు= మనసుకు ప్రీతి; చేసినన్‌= చేయగా; శర్మిష్టయున్‌; 
ఆ+గురువచనంబునన్‌= ఆ తండ్రి యైన వృషపర్వుడి మాటచేత; కన్యకాసహ(స్రంబుతోన్‌= కన్యకలు వేయిమందితో; 
నిత్యంబును= ఎల్లప్పుడున్నూ; దేవయానిన్‌; కొలుచుచున్‌; ఉండెన్‌= సేవిస్తూ ఉన్నది; అంతన్‌= అటుతరువాత; ఒక్కనాండు= 

or} 
ఒక్కరోజున. 


తాత్సర్యం: “ఈ దేవయాని కేది ఇష్టమో ((ప్రియమో) దానినే ఇస్తాను" అని వృషపర్వుడు పలుకగా దేవయాని 
సంతోషించి “అట్లా అయితే, శర్మిష్ట వేయిమందికన్యలతో నాకు దాసి కావాలి; ఇదే నాకు ఇష్టం. దీనినే నాకు 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 291 


ఇవ్వాలిసింది' అని పలుకగా వృషపర్వుండు తత్‌క్షణమే తనకూతు రైన శర్మిషస్టను రప్పించి, వేయిమంది కన్యలతో 
దేవయానికి దాసిగా ఇచ్చి, గురువైన శుక్రుడికి మనః్రీతి కావించాడు. శర్మిష్టకూడా తండ్రివాక్యాలను అనుసరించి 
వేయిమంది కన్యలతో ఎల్లప్పుడూ దేవయానిని సేవిస్తూ ఉన్నది. అటుతర్వాత ఒక్కరోజున. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: 'విధియందు లూట్టునకు అదియను తచ్చబ్దమును ముందు ను గాగమంబును నగును". ఇచ్చు+అది= ఇచ్చునది= 
ఇమ్ము. 
క. వనకేళీ కౌతుకమున( । జనియెను శర్షిష్టం దొట్టి సఖులెల్ల ముదం 

బున. గొలిచిరాంగ విభవము । దన కమర6గ దేవయాని తద్వనమునకున్‌. 154 


ప్రతిపదార్థం: దేవయాని; వన; కేళీ, కౌతుకమునన్‌= వనమందలి క్రీడయందలి కుతూహలంతో; శర్మిష్టన్‌+తొట్టి= శర్మిష్ట 
మొదలైన; సఖులు+ఎల్లన్‌= చెలికత్తెలందరూ; ముదంబునన్‌= సంతోషంతో; కొలిచి= సేవించి; రాయగన్‌= తనతో రాగా; 
విభవము= వైభవం; తనకున్‌; అమరంగన్‌= ఒప్పుగా; తద్‌+వనమునకున్‌= ఆ అడవికి (యయాతి తనను నూతినుండి 
వెలికితీసిన వనానికే); చనియెను= వెళ్ళాను. 


తాత్పర్యం: దేవయాని శర్మిష్ట మొదలైన చెలులంతా సంతోషంతో సేవించి రాగా, తనకు వైభవం ఒప్పుగా, పూర్వపు 
వనానికే, వనమందు క్రీడించే కుతూహలంతో వెళ్ళింది. 


విశేషం: తొట్టు ధాతువునకు క్యార్గకరూప మొక్కటే కానవస్తున్నది. పూర్వం వనాని కేగినపుడు రాచకూతు రైన శర్మిష్టకు అధిక 
వైభవ మున్నది. ఇప్పు డామె దేవయానికి దాసి అవటంచేత దేవయానికి అధికవైభవం కలిగింది. 


వ. ఇ ట్లరిగి యవ్వనంబున. గన్యకలుం దానును బుష్పాపచయంబు సేయుచు, విమలజలప్రవాహ విలసితం 
బైన యొక్కసెలయేటి కెలన, నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురవక వకు 
ళాశోక తమాల సాల చ్చాయాశీతల సికతాతలంబున నిష్టవినోదంబుల నున్న యవసరంబున. 155 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అరిగి= వెళ్ళి; ఆ+వనంబునన్‌= ఆ అడవిలో; కన్యకలున్‌= చెలికత్తెలయిన కన్యకలున్నూ; 
తానును; పుష్ప+అపచయంబు= పువ్వులను కోయటం; చేయుచున్‌; విమల, జల (ప్రవాహ విలసితంబు+ఐన= నిర్మలమైన 
నీటిప్రవాహంతో ప్రకాళించేదైన; ఒక్క సెలయేటి, కెలనన్‌= ఒక కొండనదిపక్క; నవ, వికచ కుసుమ= కొత్తగా వికసించిన 
పువ్వులయొక్క; సుకుమార, కోరక, నికర= మృదువైన పూమొగ్గలయొక్క సమూహంతో; భరిత= నిండిన; సహకార= 
తియ్యమామిడిచెట్టయొక్క; కురవక= గోరంట చెట్టయొక్క; వకుళ= పొగడచెట్టయొక్క; అశోక= అశోకవృక్షాలయొక్క; తమాల= 
న్‌ (ఫ్‌ af] 
చీకటిచెట్టయొక్క; సాల= మద్దిచెట్ల యొక్క; ఛాయా= నీడచేత; శీతల= చల్లనైన; సికతా, తలంబునన్‌= ఇసుకప్రదేశమందు; 
మ! యలు ల! లూ 
ఇష్ట వినోదంబులన్‌= ప్రియా లైన వేడుకలతో; ఉన్న; అవసరంబునన్‌= సమయంలో. 


తాత్సర్యం: ఈవిధంగా వెళ్ళి ఆవనంలో చెలికత్తె లైన కన్యలున్నూ, తానున్నూ, పూలు కోస్తూ నిర్మల మైన 
నీటిప్రవాహంతో (ప్రకాశించే ఒక్క కొండనదిప్రక్క (క్రొత్తగా వికసించిన పూలతోను, మృదువు లైన మొగ్గలయొక్క 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమూహంతోను, నిండిన తియ్యమామిడిచెట్ల గోరంటచెట్ల పొగడచెట్ల అశోకవృక్షాల చీకటిమాకుల మద్దిచెట్ల నీడలచేత 
చల్ల నైన ఇసుకప్రదేశంలో తమ కిష్ట మైనవేడుకలతో ఉన్న సమయాన. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: సాల మంటే వృక్ష మని అర్థం కూడ కలదు. అపుడు సహకారాది వృక్షాలయొక్క నీడచేత అని అర్థం చెప్పాలి. 
సాల+ఛాయా= సాలచ్చాయా. 'హస్వ మైన అచ్చు తరువాతి ఛకారం ద్విరుక్త మౌతుంది. 


సీ. అంగనాజనుల యుత్తుంగ సంగత కుచ । కుంకుమ చందన పంకములయు 
వారివ ధమ్మిల్లభారావకలిత ది । వ్యామోద నవపుష్పదామములయు 
వారివ ముఖ సకర్పూరతాంబూలాది । వాసిత సురభి నిశ్య్వాసములయు 
వారివ పరిధాన చారుధూపములయు । విలసిత సౌరభావలులు దాల్చి 


తే. యనిలు( డను దూత వోయి తోడ్కొనుచు వచ్చె | దేవయానిపాలికి మృగతృష్ణ జేసి 
కాననంబున( గ్రుమ్మరువాని వీరు । నతిపరిశ్రాంతు' డైన యయాతి నంత. 156 


ప్రతిపదార్థం: అంగనా, జనుల= (ప్రీలయొక్క; ఉత్తుంగ= ఎత్తెన, సంగత= ఒకదానికొకటి మిక్కిలి దగ్గరగా నున్న; కుచ= 
స్తనాలయందలి; కుంకుమ, చందన, పంకములయున్‌= కుంకుమయొక్క, మంచిగంధం యొక్క, బురదల యొక్క; (కుంకుమ 
చందన [ద్రవాలయొక్క; వారివి+అ= ఆ స్తీలవే అయిన; ధమ్మిల్లభార= పెద్దకొప్పుల నుండి; అవకలిత= జారిన; దివ్య+ఆమోద= 
మంచిసువాసన కల; వన పుష్ప దామములయున్‌= కొత్త పూలదండలయొక్క; వారివి+అ= ఆ 'స్రీలవే అయిన; ముఖ= 
ముఖాలనుండి వెలువడు; సకర్ఫూర, తాంబుల+ఆది= కర్పూరంతో కూడిన తాంబూలం మొదలైనవాటిచేత; వాసిత= 
సువాసన కలవిగా చేయబడిన; సురభి, నిశ్చాసములయున్‌= పరిమళాలు కల నిట్టూర్పులయొక్క; వారివి+అ= ఆ స్త్రీలవే 
అయిన; పరిధాన= వస్త్రాల యొక్క; చారు, ధూపములయున్‌= ఒప్పయిన ధూపాలయొక్క; విలసిత, సౌరభ+ఆవలులు= 
ప్రకాశించే వాసనల సముదాయాలు; తాల్చి= ధరించి; అనిలుండు+అను, దూత= గాలి అనే దూత; పోయి= వెళ్ళి; మృగతృష్షన్‌, 
చేసి= ఎండమావులచేత; కాననంబునన్‌= అడవిలో; (క్రుమ్మరువానిన్‌= తిరిగేవాడిని; వీరున్‌= వీరు డైన వాడిని; అతిపరి(శ్రాంతు. 
డు+అయిన= మిక్కిలి అలసినవా డైన; యయాతిన్‌= యయాతిమహారాజును; దేవయాని, పాలికిన్‌= దేవయాని సమీపానికి; 
తోడ్కొనుచున్‌, వచ్చెన్‌= తీసికొని వచ్చాడు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్పర్యం: స్రీజనాల ఎత్తెనట్టి, అందమైనట్టి స్రనాలయందలి కుంకుమ గంధ [ద్రవాలయొక్క సుగంధాలను ఆ 
స్త్రీలకే సంబంధించిన పెద్ద కొప్తులయం దుంచబడిన మంచివాసనలతో కూడిన (క్రొత్తపూలదండలయొక్క సువాసనలను, 
ఆ స్త్రీలకే సంబంధించిన ముఖాలనుండి వెలువడే కర్ఫూరంతో కూడిన తాంబూలం మొదలైన వాటిచేత సువాసన 
కలవిగా చేయబడిన పరిమళవంతమైన _ నిట్టూర్పులయొక్క సౌగంధ్యాలను, ఆ స్త్రీలకే సంబంధించిన వస్త్రాల 
ఒప్పైనధూపాలయొక్క (ప్రకాశించే సువాసనలసముదాయాన్ని వహించి వాయు వనే దూత వెడలి ఎండమావులచే 
అడవిలో తిరుగుతున్నట్టియూ, వీరుడైనట్టియూ, మిక్కిలి అలసినట్టియూ అయిన యయాతిమహారాజును దేవయాని 
చెంతకు తీసికొని వచ్చాడు. 


విశేషం: అవకలిత శబ్దానికి జారిన అని కాని, వ్రేలాడుతున్న అని కాని అర్థాలు చెప్పవచ్చును. వాసిత, సురభి అనే పదాలు 
పునరుక్తులవలె తోచవచ్చును కాని సురభి శబ్దానికి సహజ మైన సౌరభం కల అని అర్థం చెప్పుకుంటే వారినిశ్చాసాలు సహజ 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 293 


పరిమళ భరిత మైనవనీ, తాంబూలాది సుగంధద్రవ్యాలవలన ఆ సౌరభం మరింత అధిక మైనదనీ ఊహించవచ్చును. 
వస్త్రాలకు సువాసన కలిగేందుకు సుగంధాలతో ధూపాలు వేసేవా రని [గ్రహించవచ్చును. మృగతృష్ణ అంటే ఎండమావులు. 
ఇక్కడ మృగాలను వేటాడుటయందు కోరిక లేక దప్పి అని అర్థం చెప్పుకొనటం యుక్తంగా ఉంటుంది. లేక మృగతృష్ణను 
చూచి నీరున్న దనుకొని భ్రమించి దప్పిక కలవాడవటంచేత యయాతి తిరుగుతున్నా డని భావించవచ్చును. గాలి అనే దూత 
యయాతిని తీసికొని వచ్చాడు అంటే గాలిలోని పరిమళంచేత ఆకర్షించబడి యయాతి దేవయానిదగ్గరకు వచ్చా డని భావం. 


అలం: రూపకం. 


క. తరళనయనాబ్దదళములు - నెరయంగ6 బై మున్న చల్లి నృపసుతు€ బూజిం 
చిరి నవకుసుమమయాలం - కరణ విశేషముల నచటి కాంతలు ప్రీతిన్‌. 157 


(ప్రతిపదార్థం: అచటికాంతలు= అక్క డున్న దేవయాని మొదలైన స్త్రీలు; తరళ, నయన+అబ్బ, దళములు= చలించే 
నేత్రాలనుండి వెలువడే చూపులనెడి తామరరేకులు; నెరయంగన్‌= నిండునట్టుగా; ఫైన్‌= యయాతి మీద; మున్ను+అ= 
మొదటనే చల్లి; నవ, కుసుమ మయ+అలంకరణ విశేషములన్‌= (క్రొత్తపూలతో నిండిన అలంకార విశేషాలచేత; ట్రీతిన్‌= 
ప్రీతితో; నృపసుతున్‌= రాజకుమారు డైన యయాతిని; పూజించిరి= గౌరవించారు. 


తాత్సర్యం: అక్కడ ఉన్న దేవయాని మొదలైన స్రీలు రాజకుమారు డైన యయాతిపై మొదటే చంచలాలయిన 
నేత్రాలనుండి వెలువడే చూపులనే పద్మదళాలు నిండేటట్టుగా చల్లి, తరువాత (క్రొత్తపూలమాలలు మొదలైన 
అలంకారాలచేత అతడిని ప్రీతితో పూజించారు. 


విశేషం: అలం: రూపకాతిశయోక్తి యయాతి తమదగ్గరకు రాగానే ఆ స్రీలు మొదట తమచూపులను (ప్రసరింపచేశా రనీ, 
తరువాత పుష్పమయాలైన అలంకారాలచేత పూజించా రనీ భావం. 


యయాతిమహారాజు దేవయానిని వివాహం బగుట (సం.1-76-8) 


వ. అయ్యయాతియు. దత్ర్వదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెటింగినవా( డై యతిశయరూప 
లావణ్యగుణసుందరి యయిన శర్మిష్ట నెటుంగ వేడి, 'మీ రెవ్వరివారలు మీకులగోత్ర నామంబు లెటుంగ 
వలతుం జెప్పుం' డనిన నారాజునకు దేవయాని యి ట్లనియె. 158 


ప్రతిపదార్థం: ఆ+యయాతియున్‌= ఆ యయాతియు; తద్‌, (ప్రదేశంబునన్‌= అక్కడ; సుఖ+ఉపవిష్టుండు+ఐ= సుఖంగా 
కూర్చున్నవాడై; దేవయానిన్‌= దేవయానిని; తొల్లి= అంతకుముందే; ఎజింగినవాండు+ఐ= నూతినుండి తీసినప్పుడే ఎజిగినవాడు 
కాబట్టి; అతిశయ, రూప, లావణ్య, గుణసుందరి, అయిన= అధిక మైన రూపంతోను, సౌందర్యంతోను, గుణాలతోను 
అందమైన; శర్మిష్టను; ఎజుంగన్‌, వేండి= తెలుసుకొన కోరి; మీరు; ఎవ్వరి, వారలు= ఎవరికి సంబంధించిన వారు; మీ, కుల, 
గోత్ర, నామంబులు= మీ యొక్క కులాన్ని గోత్రాన్ని, పేరును; ఎజుంగన్‌, వలతున్‌= తెలిసికొనకోరుతాను; చెప్పుండు; 
అనినన్‌= అని అడుగగా; ఆ రాజునకున్‌= యయాతికి; దేవయాని; ఇట్ట్లు= ఈవిధంగా, అనియెన్‌= పల్కింది. 


తాత్సర్యం: ఆ యయాతికూడ అక్కడ సుఖంగా కూర్చుండి, అంతకుముందే నూతినుండి బయటికి తీసినపుడు 
దేవయానిని ఎరిగియున్నవా డవటంవలన అధిక మైన రూపంతోను, సౌందర్యంతోను, గుణాలతోను ఒప్పుతున్న 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


శర్మిష్ట ఎవరో తెలుసుకొన కోరి “మీరు ఎవరికి సంబంధించినవారు, మీకులాలను, గోత్రాలను, పేరులను 
తెలిసికొనకోరుతున్నాను చెప్పు" డని అడిగాడు. అప్పుడు దేవయాని యయాతితో ఇట్టా పలికింది. 


నిశేషం: యయాతి శర్మిష్టను ఇప్పుడే మొదటిమారు చూచాడు. ప్రథమదర్శనం లోనే ఆమెసౌందర్యాదులచేత ఆకర్షింపబడినాడు. 
ఆమెను ఒక్కదాన్నిగురించే అడగటం యుక్తంగా ఉండ దని అతడు అందరినిగురించీ అడిగాడు. 


తే. నన్ను మున్న యెటుంగు; దిన్నాతి నాకు । దాసి, వృషపర్వు( డను మహాదానవేంద్రు 
కన్య; నాయొద్ద నెప్పుడు గదలకుండు । ననఘ! మణి దీని శర్మిష్ట యంద్రు జనులు. 159 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా; నన్నున్‌= నన్నుగురించి; మున్ను+అ= ముందే; ఎణుంగుదు (తద్దర్మ (క్రియ 
అవటంచేత వకారం లోపించింది); ఈ+నాతి= ఈకన్య; నాకున్‌, దాసి= సేవకురాలు; వృషపర్వుండు+అను= వృషపర్వు డనే 
పేరు కల; మహత్‌+దానవ+ఇంద్రు= గొప్పరాక్షసరాజుయొక్క; కన్య= కూతురు; నాఒద్దన్‌= నాచెంత; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; 
కదలక+ఉండున్‌= వదలక నివసిస్తూ ఉంటుంది; మణీ= ఇంక; జనులు; దీనిన్‌= ఈమెను; శర్మిష్ట అండ్రు= శర్మిష్ట అని 
అంటారు. (పిలుస్తారు.) 


తాత్సర్యం: పాపరహితుడ వైన ఓయయాతీ! నీవ నన్నుగురించి ఇంతకు ముందే తెలిసికొన్నావు. ఈమె నాకు 
సేవకురాలు. వృషపర్వు డనే పేరు కలిగిన గొప్పరాక్షసరాజుకూతురు. నాచెంతనే ఎప్పుడూ విడువకుండా సేవ చేస్తూ 
ఉంటుంది. ఇక ఈమెను (ప్రజలు శర్మిష్ట అంటారు. 


విశేషం: అను - దురు. సూ: 'తిదుటలు పరంబు లగునపుడు అను మొదలగువాని స్థానంబున పూర్ణబిందు వగును” - 
అందురు. సున్నమీది దకారానికి డకారాదేశం- అండురు - ఉత్వలోపం - అం॥డ్రు. ఇక్కడ దేవయాని తన గొప్పతనం 
ప్రదర్శించేందుకై రాక్షసరాజుకుమార్తెతనకు దాసి అని చెప్పింది. శర్మిష్ట తనంతటతాను పరిచయంచేసికొంటే మహాదానవేంద్రు 
కన్యగా చెప్పుకొంటుంది. అందువలన దేవయాని తానే చారవతీసికొని ఆరాజుకూతురు దాసి అనీ ఆమెకు (చివరకు తనపెళ్లి 
తానే చేసికొనే స్వాతంత్ర్యంకూడా లేదని స్పష్టంచేస్తుంది. 'రత్నహారీతుపార్టివః అనే న్యాయంతో కన్యారత్నాన్ని తానే నని 
వ్యంగ్యంగా సూచిస్తుంది. 
ఉ. నిగ్రహ మేది నన్ను( దరణిప్రభ! కూపము వెల్వరించునా( 

డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిం జేసి భూ 

పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి కాన మున్న పా 

ఆడి జొ జ 
ణిగ్రహణంబు సేసి; తది నీయెడ విస్కృతి. బొంద బాడియే. 160 


ప్రతిపదార్థం: తరణి, (ప్రభ!= సూర్యుడికాంతివంటి కాంతి గలవాడా!; నిగ్రహము= మేర, నింద (లేదా అవమానం); ఏది= 
నశించి (ఇక్కడ ఏద అనే పాఠాంతర మున్నది. అదే ఉచితం. నాకు కలిగిన అవమానం నశించేటట్లుగా); కూపము. 
వెల్వరించునా(డు= నూతినుండి బయటికి తీసేటప్పుడు; భూప+అగగ్రణి= రాజగ్రేష్టుడా; ఉగ్రమయూఖ, సాక్ష్యముగన్‌= తీక్ష్‌ణ 
మైన కిరణాలు కలిగిన సూర్యుడి సాక్ష్యం కలిగేటట్టు: ఉన్నత, దక్షిణ, పాణిన్‌, చేసి= ఎత్తైన (పొడవైన) కుడిచేతితో; నాదు; 
దక్షిణ, కర+అ(గ్రము= కుడిచేతి అ(గ్రభాగాన్ని; పట్టితి(ఏ)= (గ్రహించావు; కాన= కాబట్టి; మున్ను+అ= ఇంతకుముందే; పాణి, 
గ్రహణంబు చేసితి(వి)= చేతిని పట్టుకొనటం చేశావు. (పెళ్ళాడావు); అది= ఆవిషయం; నీఎడన్‌= నీహృదయంలో; విస్మృతిన్‌= 
మరపును; పొందన్‌= పొందటం; పాడి+ఏ= న్యాయమా? 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 295 


తాత్సర్యం: సూర్యుడియొక్కకాంతివంటి కాంతి గల ఓ రాజుశ్రేష్టుడా! నాకు కలిగిన చెర (శిక్ష) నశించేటట్టుగా 
(మేరమీరి) నన్ను నూతినుండి బయటికి తీసిననాడే సూర్యుడి సాక్షిగా దీర్భమైన నీకుడిచేతితో నాకుడిముంజేతిని 
(గ్రహించావు. కాబట్టి ఇంతకుముందే నన్ను పెళ్ళాడినావు (నాచేయి పట్టుకున్నావు). ఆ విషయం నీహృదయంలో 
మరవటం న్యాయమా! 


విశేషం: నిగహ మంటే అదుపులో ఉండటం. ఇంద్రియని[గ్రహాదులలో ఈలఅర్థం సరిపోతుంది. ఇక్కడ శిక్ష నింద, మేర, 
చెజ అనే అర్థాలు చెప్పుకోవటం యుక్తంగా ఉంటుంది. శర్మిష్ట దేవయానిని శిక్షించేందుకై ఆమెను నూతిలో త్రోసింది. అది 
చెజవలె ఉన్నది. యయాతి పైకి తీయటంచేత ఆమె కాశిక్ష తొలగింది. ఈ పద్యంలో దేవయాని గడుసరితనం మరొకసారి 
స్పష్టమౌతుంది. యయాతి శర్మిష్టయొక్క “అతిశయరూపలావణ్యసౌందర్యాన్ని' చూచాడు. ఆకర్షితుడైనాడు. అంతకుముందు 
దేవయానిని చూచాడు కాని ఆసక్తుడు కాలేదు. ఆమెకంటె అతిశయించిన రూపలావణ్యాలు శర్మిష్టకు ఉన్నాయని ధ్వని. 
యయాతి చూపులలోని మర్మాన్నీ, ఆమెనుగురించి తెలిసికోవాలనే ఆకాంక్షనూ దేవయాని పసికట్టింది. మనసులో కోర్కెకలిగితే 
వివాహమైనట్టే అని దేవయానిభావం. కచుడితో ఆమె ఆవిధంగానే పేర్కొన్నది. ఇప్పుడు యయాతి శర్మిష్టపై ఆసక్తికలిగి 
ఉండటంవలన, అది వివాహమయ్యే అవకాశం ఉన్నది. తా నుండగా తనదాసి అయిన శర్మిస్టపై యయాతి ఆసక్తిని 
ప్రకటించటం ఆమె సహించలేకపోయింది. అందుకే తనకూ యయాతికీ అంతకుముందే పాణిగ్రహణమైపోయిందని మనోధర్మాన్ని 
ప్రతిపాదించింది. యయాతిని తానే దక్కించుకొనవలెనని భావించింది. ఈవిధంగా ఆత్మాభిమానాన్ని శర్మిస్టముందు 
నిలుపుకొనటానికి యయాతిని వివాహమాడే నిర్ణయాన్ని మెరుపువలె తీసికొనటంలో ఆమెగడుసరితనం, సద్యఃస్ఫూర్తి, చాకచక్యం 
వెల్లడి అవుతున్నాయి. నన్నయ శిల్పంతో తీర్చిదిద్దినపాత్రలలో దేవయాని ఒకతె. ఉక్తివైచిత్యంతో కూడికొనిన పృథక్‌పదత్వం 
గల ఈరచన మాధుర్యగుణవిశిష్టం. అభిలాషను ధ్వనింపచేయటంలో మాధుర్యం మహనీయం. (సంపా.) 
ఉ. “నన్ను వివాహ మై నహుషనందన! యీలలితాంగి( దొట్టి యీ 

కన్నియలందటున్‌ దివిజకన్యలతో నెన యైనవారు నీ 

కున్నతిం బ్రీతి సేయగ నృపోత్తమ! వాసవు( బోలి లీలతో 

నిన్నరలోకభోగము లనేకము లందుము నీవు' నావుడున్‌. 161 
ప్రతిపదార్థం: నహుషనందన= నహుషుడి కొడుకువైన యయాతీ!; నన్ను; వివాహము+ఐ= పెళ్ళాడి; ఈ, లలిత+అంగిన్‌, 
తొట్టి= సుందరాంగి యైన ఈశర్మిష్ట మొదలుకొని; దివజకన్యలతోన్‌= దేవతాకన్యలతో; ఎన, అయినవారు= సాటి అయినవారు; 
ఈ, కన్నియలు, అందజున్‌= ఈకన్యలంతా; నీకున్‌; ఉన్నతిన్‌= పెంపుతో, గౌరవంతో; (ప్రీతి, చేయంగన్‌= ప్రియం 
చేకూర్చగా; నృప+ఉత్తమ= రాజ[శ్రేష్టుడా!; వాసవున్‌= ఇంద్రుడిని; పోలి; లీలతోన్‌= విలాసంతో; నీవు; ఈ+నరలోక, భోగములు= 
ఈ మానవలోకానికి సంబంధించిన సౌఖ్యాలు; అనేకములు= పెక్కులు; అందుము= పొందుము; నావుడున్‌= అని దేవయాని 


పలుకగా. 


తాత్సర్యం: 'నహుషుడి కుమారుడివైన ఓ యయాతి మహారాజా! నన్ను పెళ్ళాడి సుందరాంగి యైన శర్మిష్ట 
మొదలుగా గల దేవకన్యకలతో సాటి మైన ఈకన్యలంతా నీకు గౌరవంతో ప్రియం చేకూర్చగా ఇంద్రుడిని పోలి 
విలాసంతో నీవు మానవలోకానికి సంబంధించిన పెక్కుభోగా లనుభవించుము” అని దేవయాని పలికిన అనంతరం. 


నిశేషం: తొట్టుధాతువుకు తొట్టి అనే క్యార్థకరూపం ఒక్కటే ప్రయోగాలలో కనవస్తోంది. తనను వివాహమాడితే దేవకన్యలతోసాటివచ్చే 
శర్మిష్టాది కన్యలందరూ యయాతిని సేవించి ప్రీతి కలిగిస్తారని చెప్పటంలోకూడా దేవయాని గడుసరితనం కనబడుతుంది. 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


శర్మిష్ట మీద నీకు మక్కువ ఉంటే ముందు నన్ను వివాహమాడాలని సూచించింది. అయినా తాను రాణిగా, శర్మిష్ట దాసిగా 

మాత్రమే యయాతికి సేవలందించగలదని వ్యంగ్యంగా నిర్దేశించింది. ఈ పద్యరచనలోని మాధుర్యగుణం రసభావానుగుణం. 

(సంపా 

వ. 'క్షత్రియకన్యకల బ్రాహ్మణులు వివాహం బగుదురు గాక; యధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణకన్యకల 
వివాహం బగుదురే? నీపలుకులు ధర్మ విరుద్దంబులు; మటియు సర్వవర్ణాశ్రమధర్మంబులు సంకరంబులు 
గాకుండ రక్షించుచున్న యేన యిట్టి యధర్మంబున కొడంబడితినేని జగతవృత్తి విపరీతం బగు" ననిన 
నయ్యయాతికి దేవయాని యి ట్లనియె. 162 


ప్రతిపదార్థం: క్షత్రియ కన్యకలన్‌= క్షత్రియుల కూతుళ్ళను; బ్రాహ్మణులు; వివాహంబు+అగుదురు, కాక= వివాహ మాడతారు 
కాని; అధర్మ+ఉత్తరంబు+కాన్‌= అధర్మం మీది దగునట్టుగా (ఇక్కడ, అధర్మ మార్గమున, ధర్మేతరంబుగా, అధర్మంబుగా 
అనే పాఠాంతరా లున్నాయి) అనే అర్థం వస్తుంది; క్షత్రియులు; (బ్రాహ్మణ, కన్యకలన్‌= వివ్రల కూతుళ్ళను; 
వివాహంబు+అగుదురు+ఏ= పెళ్ళాడుతారా? నీ పలుకులు= నీ మాటలు; ధర్మవిరుద్దంబులు= ధర్మానికి వ్యతిరేకమైనవి; 
మతియున్‌= అదీకాక; సర్వవర్ల్ణ్ల+ఆ(శ్రమ ధర్మంబులు= సకలములయిన (బ్రాహ్మణక్షత్రియవైశ్యశూ(ద్రాది వర్ణాలయొక్క, (బ్రహ్మచర్య, 
గృహస్థ, వానప్రస్థ సన్న్యాసాశమాలయొక్క ధర్మాలు; సంకరంబులు= ఒకదానితో ఒకటి కలిసినవి; కాక+ఉండన్‌= కాకుండగా; 
రక్షించుచు; ఉన్న= పాలిస్తున్న; ఏను+అ= రాజునైన నేనే; ఇట్టి, అధర్మంబునకున్‌= ఇట్టి ధర్మం కాని కార్యానికి; 
ఒడంబడితిన్‌+ఏనిన్‌= అంగీకరిస్తే; జగత్‌, (ప్రవృత్తి= జగత్తుయొక్క వ్యాపారం (సిత); విపరీతంబు= వ్యత్యస్తం; అగున్‌; 
అనినన్‌= అని యయాతి పలుకగా; ఆ+యయాతికిన్‌; దేవయాని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'క్షత్రియులకూతుళ్ళను బ్రాహ్మణులు పెళ్ళాడుతారు కానీ అధర్మంగా క్షత్రియులు విప్రులకూతుళ్ళను 
పెళ్ళాడుతారా? నీ మాటలు ధర్మానికి వ్యతిరిక్తాలు. అదిగాక అన్నివర్ణాలయొక్క ఆశ్రమాల యొక్క ధర్మాలు 
సంకీర్ణాలు కాకుండా కాపాడుతున్న రాజు నైన నేనే ఇటువంటి అధర్మానికి అంగీకరిస్తే లోకవ్యాపారం వ్యత్యస్త 
మైపోతుంది' అని పలుకగా యయాతికి దేవయాని ఇ ట్లన్నది. 


క. “'వెలయంగ ధర్మాధర్మం । బులు నడపుచు నిఖిలలోకపూజ్యుండదై ని 
ర్మలుం డగు శుక్రుడు పంచిన | నలఘుభుజా! నను వివాహ మగుదే?” యనినన్‌. 163 


ప్రతిపదార్థం: అలఘుభుజా!= గొప్ప బాహువులు కలవాడా! (పరాక్రమవంతుడా); వెలయంగన్‌= ప్రసిద్దికెక్కేటట్టుగ; 
ధర్మ+అధర్మంబులు= ధర్మాన్నీ, అధర్మాన్నీ; నడపుచున్‌= జరిగిస్తూ, నిర్ణయిస్తూ; నిఖిల, లోకపూజ్యుండు+ఐ= సకలలోకాలచేత 
(ప్రజలచేత) పూజనీయుడై; నిర్మలుండు+అగు= అనఘు డైన; శుక్రుండు= నాతండ్రి శుక్రాచార్యుండు; పంచినన్‌= ఆజ్ఞాపిస్తే; 
ననున్‌ వివాహము అగుదువు+ఏ= నన్ను పెళ్ళాడుతావా; అనినన్‌= అని దేవయాని పలుకగా. 


తాత్పర్యం: 'గొప్పబాహుపరాక్రమం కలవాడా! ప్రసిద్దమయ్యేటట్టుగా ధర్మాన్నీ అధర్మాన్నీ నిర్ణయిస్తూసకలలోకాలకు 
పూజనీయు డై పాపరహితు డైన నాతండ్రి శుక్రు డాజ్ఞాపిస్తే నన్ను పెండ్డాడుతావా?” అని దేవయాని పలుకగా. 


(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ధర్నాధర్న నిర్ణయం శా(స్తప్రకారం చేయబడుతుంది లోకంలో. ఇక్కడ శా(స్తకారుడివంటి శుక్రాచార్నుడిని ప్రమాణంగా 
tg “2 SE _ణ శాస్ర | Son (్ర 
(ప్రతిపాదిస్తున్నది దేవయాని, శుక్రుడు రాక్షసాచార్యుడు. అతడు చెప్పింది ధర్మవిరుద్దంగా ఉండదని లోకులు విశ్వసిస్తారు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 297 


శుక్రుడు దేవయాని అభిమతానికి విరుద్దమైన ధర్మం చెప్పడు. ఆచార్యప్రమాణం చూపి తన అభిమతాన్ని తీర్చుకోదలచటంలో 
దేవయాని గడుసరితనం (ప్రకటితమౌతున్నది. 
వ. “'అమ్మహాముని వచ్చి యిది ధర్మవిరుద్దంబు గా దని చెప్పెనేని నిన్ను వివాహం బగుదు' నని యయాతి 
భ్‌ 
యొడంబడిన దేవయాని యప్పుడ శుక్రు రావించిన. 164 
ప్రతిపదార్థం: ఆ, మహత్‌+ముని= ఆ గొప్పముని శుక్రుడు; వచ్చి; ఇది= ఈ వివాహం; ధర్మ, విరుద్దంబు, కాదు+అని= 
ధర్మానికి వ్యతిరేకం కాదని; చెప్పెన్‌+ఏని= చెప్పినట్రైతే; నిన్నున్‌ వివాహంబు+అగుదున్‌+అని= నిన్ను పెండ్లాడుతా నని; 


యయాతి; ఒడంబడినన్‌= అంగీకరింపగా; దేవయాని; అప్పుడు+అ= వెంటనే (ఆ క్షణంలోనే); శుక్రున్‌= శుక్రాచార్యుడిని; 
రావించినన్‌= వచ్చేటట్టు చేయగా. 


తాత్పర్యం: 'మహాముని యైన ఆ శుక్రుడు వచ్చి ఈ వివాహం ధర్మానికి విరుద్దం కా దని చెప్పినటైతే నిన్ను 
పెళ్ళాడుతా” నని యయాతి అంగీకరించగా దేవయాని వెంటనే తండ్రి యైన శుక్రుడిని అక్కడికి రప్పించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తనదివ్యతేజమున న । వ్వన మెల్ల వెలుంగుచుండ వచ్చెను భృగునం 
దనుండు నిజనందనకు( బ్రియ । మొనరింప(గ(దల(చి దానియొద్దకు. బ్రీతిన్‌. 165 
ప్రతిపదార్థం: తన, దివ్య, తేజమునన్‌= తనయొక్క దేవతాసంబంధ మైన కాంతిచేత; ఆ+వనము, ఎల్లన్‌= ఆ అడవిఅంతా; 


వెలుంగుచుండన్‌= (ప్రకాశిస్తుండగా; నిజనందనకున్‌= తనకూతురికి; ప్రియము= ట్రీతి; ఒనరింప(గన్‌+తల(చి= చేయదలచి; 
భృగునందను(డు= భృగుకుమారు డైన శుక్రుడు; దాని, ఒద్దకున్‌= దేవయానిచెంతకు; (ప్రీతిన్‌= (ప్రీతితో; వచ్చెను. 


తాత్సర్యం: దేవతాసంబంధ మైన కాంతిచేత ఆ అడవిఅంతా ప్రకాశిస్తుండగా భృగుకుమారు డైన శుక్రుడు 
తనకూతురైన దేవయానికి ప్రీతిచేయదలచి (ప్రేమతో ఆమెవద్దకు వచ్చాడు. 


కు అతిసంభ్రమమున నవనీ । పతి విహితోత్చాను. డై తపశ్శక్తి. బ్రజా 

పతినిభు( డగు భార్గవునకు । నతిభక్తిం బ్రణమితోత్తమాంగుం డయ్యెన్‌. 166 
ప్రతిపదార్థం: అవనీపతి= రాజైన యయాతి; అతి సంభ్రమమునన్‌= అధికమైన వేగిరపాటుతో; విహిత+ఉత్సానుండు+ఐ= 
చేయబడిన లేచుట కలవాడై (లేచినవాడై); తపః, శక్తిన్‌= తపస్సుయొక్క శక్తిచేత; ప్రజాపతినిభుండు+అగు= (బ్రహ్మతో 
సమానుడైన; భార్గవునకున్‌= శుక్రుడికి; అతిభక్తిన్‌= మిక్కిలిభక్తితో; ప్రణమిత+ఉత్తమాంగుండు= మిక్కిలి వంచిన శిరస్సు 
కలవాడు (శిరస్సు మిక్కిలి వంచి నమస్కరించిన వాడు); అయ్యెన్‌. 


తాత్సర్యం: రాజైన యయాతి మిక్కిలి వేగిరపాటుతో లేచి నిలబడి తపస్సుయొక్కశక్తియందు (బ్రహ్మతో సమానుడైన 
శుక్రుడికి అధిక మైన భక్తితో నమస్కరించాడు. 


నిశేషం: ఈపద్యం యయాతికి గురువులయెడ ఉండే భక్తిని సూచిస్తున్నది. ఇందులో 'అతి' అనే విశేషణాలు, (ప్రాదివర్ణాలు 


వ్యంజకాలై అక్షరరమ్యతను కల్పిస్తున్నాయి. 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియు దేవయానియు శర్మిష్టయుం గన్యకాసహస్రంబును నత్యంతభక్తితో( గ్రమంబున నమస్కరించి; 
రంత దేవయాని శుక్రున కి ట్లనియె. 167 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; దేవయానియున్‌, శర్మిష్టయున్‌; కన్యకాసహ(స్రంబున్‌= వేయిమంది కన్యలున్నూ; అత్యంత 


భక్తితోన్‌= అధికమైన భక్తితో; క్రమంబునన్‌= వరుసగా; (దేవయానీ పురస్సరంగా) నమస్కరించిరి; అంతన్‌= అటుపిమ్మట; 
దేవయాని; శు(క్రునకున్‌, ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: తరువాత దేవయానియూ, శర్శ్మిష్టయుూ, చెలికత్తె లయిన వేయిమందికన్యకలునూ, మిక్కిలి భక్తితో 
శుక్రుడికి నమస్కరించారు. అటుపిమ్మట దేవయాని శు[క్రుడితో ఇట్టా పలికింది. 


విశేషం: క్రమంబున అన్న పదంచేత ముందు దేవయాని, తరువాత శర్మిష్ట ఆ తరువాత కన్యకలు నమస్కరించా రని 
గ్రహించవచ్చును. దీనివలన దేవయాని ప్రాముఖ్యం వెల్లడి అవుతున్నది. 


ఆ. ఇన్నరేంద్రుచేత మున్న గృహీత మై | యున్న నాకరంబు గ్రన్న నింక 

నొరున కర మగునె పరిణయ విషయ మై । ధర బరిగ్రహింప( బరమమూర్తి!. 168 
ప్రతిపదార్థం: పరమమూర్తి= పరమమైన ఆకారం కలవాడా! ఈ+నర+ఇం(ద్రుచేతన్‌= ఈరాజ్రేష్టుడిచేత; మున్ను+అ= 
పూర్వమే; గృహీతము+అయి, ఉన్న= (గ్రహించబడియున్న; నాకరంబు= నాచేయి; పరిణయ, విషయము+ఐ= వివాహానికి వస్తువై 
(వివాహ సంబంధాన); (క్రన్నన్‌= శీఘ్రంగా; ధరన్‌= భూమియందు; పరి[గ్రహింపన్‌= (గ్రహించటానికి; ఇంకన్‌, ఒరునకున్‌= మరి 
ఇతరుడికి; అర్హము+అగును+ఎ= తగిన దౌ తుందా?; (కాదని భావం). 


తాత్సర్యం: పరబ్రహ్మస్వరూపుడి వైన ఓతండ్రీ! ఈ రాజశ్రేష్టుడిచేత ఇంతకు పూర్వమే (గ్రహించబడి యున్న 
నాచేతిని వివాహవిషయాన ఇంకొకరికి గ్రహించటానికి తగునా? 


వ. కావున నాకు నీ జన్మంబున( బతి యయాతియ; యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదు 
ననియె; నిందు ధర్మవిరోధంబు లేకుండు నట్లుగాంబ్రసాదింపవలయిు' ననిన శుక్రుండు గరుణించి 
'యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడు' మని వరం బిచ్చి 
యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి, శర్మిష్టం జూపి 'యిది వృషపర్వుని కూ(తురు; 
దీనికి. బ్రియంబున నన్నపాన భూషణాచ్చాదన మాల్యానులేపనాదుల సంతోషంబు సేయునది; 
శయనవిషయంబున( బరిహరించు నది యని పంచి, కూతు నల్లునిం బూజించిన; నయ్యయాతియు 
శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్టను గన్యకా సహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతః 
పురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి, తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్క 
గృహంబునందు( గన్యకాసహస్రంబుతో శర్మిష్ట నునిచి, దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్న; 
గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసు లను కొడుకులు పుట్టి; రంత శర్మిష్ట సంప్రాప్తయౌవనయు 
బుతుమతియు నై యాత్మగతంబున. 169 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 299 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నాకున్‌; ఈ జన్మంబునన్‌= ఈపుట్టుకయందు; పతి= భర్త యయాతి+అ= యయాతియే; 
ఇతండును= ఈయయాతికూడ; భవత్‌+వచనంబునన్‌= నీమాట ననుసరించి; నన్నున్‌; వివాహంబు+అగుదున్‌+అనియెన్‌= 
పెళ్ళాడుతా నని పలికాడు; ఇందున్‌= ఈ వివాహంలో; ధర్మ విరోధంబు= ధర్మానికి వ్యతిరేకం; లేక+ఉండు+అట్లుగాన్‌= 
లేకుండే విధంగా; (ప్రసాదింపవలయున్‌= అను[గ్రహించవలెను; అనినన్‌= అని దేవయాని పలుకగా; శు(క్రుండు; కరుణించి= 
దయతాల్సి; యయాతికిన్‌; నీకునున్‌, అయిన; ఈ వివాహంబునందున్‌= ఈ పెళ్ళిలో; అపక్రమ, దోషంబు= (క్రమం తప్పటం 
అనే దోషం; లేక, ఉండెడున్‌, అని= లేకుండు గాక, అని; వరంబు+ఇచ్చి; ఆ+ఇరువురకున్‌= ఆ దేవయానీయయాతు 
లిద్దరికిని; పరమ+ఉత్సవంబునన్‌= గొప్పువేడుకతో; వివాహంబు, చేసి= పెళ్ళిచేసి; శర్మిష్టన్‌; చూపి= యయాతికి చూపించి; 
ఇది= ఈమె; వృషపర్వుని కూతురు; దీనికిన్‌= ఈ శర్శిష్టకు; ప్రియంబునన్‌= ప్రీతితో; అన్న, పాన, భూషణ, అచ్చాదన, 
మాల్య+అనులేపన+ఆదులన్‌= అన్నం, పానం, అలంకారాలు, వస్త్రాలు, దండలు, శరీరానికి పూసుకొనే అనులేపనాలు 
మొదలైనవాటిచే; సంతోషంబు, చేయు+అది= ఆనందం కలిగించవలసింది; శయన, విషయంబునన్‌= పడకవిషయాన; 
పరిహరించు+అది= వర్దించవలసింది; అని; పంచి= ఆజ్ఞాపించి; కూంతున్‌= కూతురైన దేవయానిని; అల్లునిన్‌= అల్లుడైన 
యయాతిని; పూజించినన్‌= గౌరవించగా; ఆ+యయాతియున్‌= ఆ యయాతికూడ; శు(క్రునిన్‌; వీడ్కొని= విడిచి (శుక్రుడి 
వద్ద సెలవుతీసికొని); దేవయానిని, శర్మిస్టను, కన్యకాసహ(స్రంబును= కన్యకలు వేయిమందిని; తోడ్కొని= తనతో తీసికొని; 
నిజ, పురంబునకున్‌= తన పట్టణానికి; చని= వెళ్ళి; అంతఃపుర, రమ్య, హర్మ్య తలంబునన్‌= అంతఃపురమందలి అందమైన 
ప్రాసాద (ప్రదేశమందు; దేవయానిన్‌; ఉనిచి= ఉంచి; తద్‌, అనుమతంబునన్‌= ఆమె అంగీకారంతోనే; అశోక, వనికా 
సమీపంబునన్‌= అశోకవృక్షాలతో కూడిన వనంచెంత; ఒక్క గృహమందున్‌= ఒక ఇంటియందు (ఇంట్లో); కన్యకా సహ(స్రంబుతోన్‌= 
కన్యలు వేయిమందితో; శర్మిష్టన్‌, ఉనిచి; దేవయానియందున్‌, సుఖ+ఉపభోగ, పరుండు+ఐ= సుఖాలను అనుభవించటంలో 
ఆసక్తి కలవాడై; ఉన్నన్‌= ఉండగా; కొండొకకాలంబునకున్‌= కొంతకాలానికి; దేవయానికిన్‌; యదు, తుర్వసులు+అను= 
యదువు తుర్వసుడు అనే; కొడుకులు; పుట్టిరి; అంతన్‌= ఆ తరువాత, శర్మిష్ట సంప్రాప్త, యౌవనయున్‌= పొందబడిన 
యౌవనం కలదీ బుతిమతియున్‌+ఐ= పుష్పవతియూ అయి; ఆత్మగతంబునన్‌= తనలో. 


తాత్సర్యం: 'నా కీ పుట్టుకయందు (జన్మలో) యయాతియే భర్త. ఈ యయాతియు నీమాటను అనుసరించి నన్ను 
పెళ్ళాడుతా నని పలికాడు. ఈ మా వివాహంలో ధర్మానికి వ్యతిరేకం లేకుండేటట్టుగా అను(గ్రహించాలి 
(అను[గ్రహించవలసింది)” అని దేవయాని పలుకగా శుక్రుడు దయతాల్సి 'యయాతికీ నీకూ అయ్యే ఈ పెళ్ళిలో 
అధర్మదోషం లేకుండు గాకి అని వర మిచ్చి, వారిద్దరికీ అధిక మైన వేడుకతో పెళ్ళిచేసి యయాతికి శర్మిష్టను 
చూపించి “ఈమె వృషపర్వు డనే రాక్షసరాజుకూతురు. ఈమెకు భోజనం, పానీయాలు, అలంకారాలు, వస్త్రాలు, 
దండలు, శరీరానికి పూసుకునే లేపనాలు మొదలైనవాటిచేత ఆనందం కల్పించుము. పడకవిషయంలో మాత్రం 
ఈమెను వర్ణించవలసింది' అని ఆజ్ఞాపించి కూతు రైన దేవయానిని, అల్లు డైన యయాతిని గౌరవించాడు. ఆ 
యయాతికూడ శుక్రుడి దగ్గరసెలవు తీసుకొని దేవయానిని శర్మిష్టను వేయిమందికన్యలను వెంటతీసికొని తనపట్టణానికి 
వెళ్ళి అంతఃపురమందలి అందమైనమేడలో దేవయానిని ఉంచి, ఆమె అంగీకారంతో అశోకవృక్షాలవనానికి చెంత 
నున్న ఒకయింట్లో వేయిమంది కన్యలతో శర్మిష్టను ఉంచి, దేవయానితో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. కొంత 
కాలానికి దేవయానికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. తరువాత శర్మిష్ట యౌవనవతీ, పుష్పవతియు, 
అయి, ఆత్మలో. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఉండెడున్‌= అని 'సూ:- ఎడుతల [ద్రుతమునకు అచ్చు పరంబగునపుడు మకారము. ఉండెడు మని. దేవయాని 
కడుగడుసరిగా తండ్రితో మాటాడింది. తనకూ యయాతికీ వివాహం కావటం ధర్మమా అధర్మమా అని ఆమె తండ్రి 
నడుగలేదు. యయాతిచేత ముందే కరగ్రహణం చేయబడిన దేవయానిని మరొకరు పాణిగ్రహణం చేయడానికి వీలులేదనీ, 
అట్లా జరిగితే అది ధర్మ విరుద్దమనీ, ఆధర్మవైరుద్దాన్ని తొలగించటమంటే ఈజన్మకు దేవయానికి యయాతియే భర్త అని 
నిర్ణయించటమనిన్నీ, శుక్రాచార్యుడు అంగీకరిస్తే యయాతి దేవయానిని స్వీకరించటానికి అంగీకరించాడనీ దేవయాని సూచించింది. 
కూతురు స్వయంగా స్వీకరించిన వరుడిని అంగీకరించి, ఆశీర్వదించి, ధర్మవిరుద్దం కాకుండా దారిచూపించటం తప్ప 
మరొకదారి శుక్రుడికి మిగిలించకుండా మాటాడటంలోనే దేవయాని గడుసరితనం ఉన్నది. శుక్రుడు కూడ దేవయానికి 
యయాతితో కర(గ్రహణం కారణంగా వివాహమైనట్టుగానే నిర్ణయించి, దానివలన కలిగే అప(క్రమదోషం లేకుండా వరమిచ్చాడు. 
తనయకు హితం చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చిన శుక్రుడు దేవయానిపక్షంలోనే తీర్పిచ్చాడు. కాదు. ఆయనచేత ఆ తీర్పు 
దేవయాని ఇప్పించింది. నన్నయ దేవయాని పాత్రను మెలకువతో చిత్రించి ప్రసన్నకథాకలితార్థయుక్తిని ప్రదర్శించాడు. 
శుక్రుడు యయాతితో శర్మిష్ట కన్ని సౌకర్యాలూ కలిగించుమని పలికి శయనవిషయాన ఆమెను వర్ణించాలి అనగా ఆమె 
సంగమం పరిహరించాలి అని ఆజ్ఞాపించాడు. ఈ విషయం చాలా ముఖ్య మైనది. యయాతి అట్లా చేయక శర్మిష్టతో భోగించి 
శు(క్రుడిశాపానికి గురి అయ్యాడు. 


చ. అసద్భశయౌవనం బిది యనన్యధనం బగు నొక్కొ! నాకు ని 
కుసుమ సముద్గమంబును నగోచర దుర్గమ దుర్గవల్లరీ 
కుసుమ సముద్గమం బగు నొకో! పతిలాభము లేమి( జేసి; యొ 
ప్పెస(గ(గ దేవయాని పతి నేమి తపం బొనరించి కాంచెనో! 170 


ప్రతిపదార్థం: అసదృశ యౌవనంబు+ఇది= సాటిలేని నా యీ యౌవనం; అనన్యధనంబు= ఎవరిచేతను అనుభవించబడని 
సొమ్ము; (ఇతరుల భోగాలకు పాత్రమవక నాయందే జీర్లించేది); అగున్‌+ఒక్కొ= అవునేమో; నాకున్‌; -ఈ+కుసుమ, 
సముద్గమంబును= ఈరజో దర్శనమున్నూ; పతి, లాభము, లేమిన్‌ చేసి= భర్భప్రాప్తి లేకపోవటంచేత; అగోచర, దుర్గమ, 
దుగ్గవల్లరీ, కుసుమ, సముద్గమంబు= ఇతరులకు వెళ్ళటానికి శక్యంకాని, దుర్గమందలి లతకు పూవులపుట్టుక; అగున్‌+ఒకో= 
దుర్గఅగునా ఏమి; ఒప్పు+ఎసంగంగన్‌= అందమతిశయించగా; దేవయాని; ఏమి తపంబు= ఏ గొప్పతపస్సు; ఒనరించి= చేసి; 
పతిన్‌= భర్తను; కాంచెన్‌+ఓ= పొందెనో. 


తాత్సర్యం: సాటిలేని నా యీ యౌవనం అన్యులకు ఉపభోగ్యం కాక నాయందే జీర్లించిపోవునా ఏమి! నాకు ఈ 
రజోదర్శనం (బుతుమతీత్వం) భర్చప్రాప్తి లేకపోవటంచేత ఇతరులకు (ప్రవేశించేందుకు (వెళ్ళేందుకు) శక్యంకాని 
కోటలోని లతలకు పూచిన పుష్పాలపుట్టుక అగునా ఏమి? అంద మతిశయించగా దేవయాని ఏమి గొప్పతపం చేసి 
భర్తను పొందిందో! 


విశేషం: కుసుమం అంటే పువ్వు. స్త్రీ రజస్సు అని అర్థాలు ఉన్నాయి. స్త్రీకి కుసుమ సముద్గమం అయింది అంటే ఆమె 
బుతుమతి అయినది అని అర్థం. మనుష్యులు చారలేని దుర్గంలోని లతలపూవులు వికసించి, వాడి వత్త లై పోవటమే కానీ 
వాటిని ఇతరులు ఉపయోగించేందుకు వీలుండదు. అట్లాగే భరలాభం లేకపోవటంచేత తన బుతుమతీత్వం కూడ 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 301 


అన్యోపభోగ్యం కాకుండా వ్యర్థ మై పోతుం దని శర్మిష్ట విచారిస్తున్నది. అన్యులయొక్కధనం అన్యధనం. దానికి వ్యతిరేకం 
అనన్యధనం. స్రీయౌవనాన్ని భర్త అనుభవించాలి. అప్పు డది స్వధనం. భర్త అనుభవించకపోతే అది అనన్యధనమై వ్యర్ణమై 
పోతుంది. అలం: కావ్యలింగం. “కుసుమ” శబ్దంలో శేష. పాత్ర స్వగతాన్ని వాక్యసుందరంగా నాటకీయంగా నన్నయ 
చిత్రించాడు. దీప్తరసత్వం కలిగిన జౌజ్జుల్యం రచనలోని శబ్దగుణం. వాక్యాలచివర క్రమంగా ఒక్కొ, ఒకో, ఓ అనే శబ్దాలు 
ఫ్లుతాలయి. ఆమె భావతీవ్రతను ధ్వనింపజేస్తున్నాయి. “అగోచరదుర్గమదుర్గవల్లరీ కుసుమసముద్గమం బగునొకో' అన్న వాక్యం 
ఆమె దాసీత్వంలో పొందుతున్న బాధయొక్క గాఢత్వాన్ని వ్యక్తంచేస్తుంది. ఏనాటి కైనా తాను పొందదలచుకొన్న యయాతి 
తన యౌవనాన్ని ఉపభోగించే అవకాశం లభించదేమో అన్న శంక, నిర్వేదం వ్యక్తంచేసింది. యయాతిని భర్తగా పొందిన 
దేవయాని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించింది. శబ్దగుణంచేత రసభావధ్వని ఇందులో గమ్యమానం. (సంపా.) 


క. పతిం బడసి సుతులం బడయంగ । నతివలు గోరుదురు; గోరినట్టుల తనకుం 
బతి బడసి సుతులం బడసెను; | సతు లీభార్గవికి భాగ్యసంపద నెనయే. 171 


ప్రతిపదార్థం: పతిన్‌= భర్తను; పడసి= పొంది; అతివలు= స్త్రీలు, సుతులన్‌= కొడుకులను; పడయంగన్‌= పొందటానికి; 
కోరుదురు; కోరిన+అట్టులు+అ= కోరినట్టే; తనకున్‌; పతిన్‌= భర్తను; పడసి= పొంది; సుతులన్‌= కొడుకులను; పడసెను= 
పొందింది; ఈభార్గవికిన్‌= శుక్రుడి కూతు రైన ఈ దేవయానికి; సతులు= ఇతరకాంతలు; భాగ్య, సంపదన్‌= అదృష్ట 
సంపదయందు; ఎన+ఏ= సాటియా? (కారని భావం). 


తాత్సర్యం: (స్త్రీలు భర్తను పొంది కుమారులను పొందగోరుతారు. ఈ దేవయాని తాను కోరినట్టే భర్తను పొంది 
కొడుకులను కూడ పొందింది. అదృష్ట సంపదలో ఈమెకు ఇతరకాంతలు సాటి కారు. 


విశేషం: కందపద్యంలో పూర్వ, ఉత్తరార్దాల నిర్వహణలో (అంటే మొదటి, మూడవ చరణాల నిర్మాణంలో) సమత అనే 
శబ్దగుణం పోషింపబడింది. లోకంలో అందరు వనితలు కోరుకొనే పతిసౌఖ్యాన్నీ, పుత్రలాభాన్నీ దేవయాని పొందగలిగిందని 
చెప్పటంలో ఉన్న సమత్వం ఈగుణం వ్యంజింపజేస్తున్నది. అయితే సతులందరూ దేవయానికి సమానం కారు అన్న 
వాక్యంలో ఈర్ష్య, దైన్యం గోచరిస్తాయి. లోకంలో సతులు తాముకోరుకొన్న పతులను తాము పొందారు. కాని, దేవయాని 
శర్మిష్ట పొందవలసిన పతిని పొందటమేకాకుండా సర్వసతులకు సాధారణధర్మమైన పతిపొందును తాను పొందకుండా 
నిరోధించింది. నిజానికి ఆపని క్షత్రియవనిత అయిన తాను చేయగలిగిఉండాలి. కాని, ఆ అదృష్టం దేవయానికి దక్కిందని 
శర్మిష్ట దైన్యం. రసభావవ్యంజకమైన గుణవాక్యవిన్యాసం ఇందులోని శిల్పం. (సంపా.) 


తరువోజ. 
ఈ రాజునంద నా హృదయంబు దవిలి యెప్పుడు నుండు; న న్నీతండు గరము 
కారుణ్యమున( బ్రీతిగలయట్లు సూచు6 గమలాక్షి భార్గవకన్య దా నెట్లు 
గోరి యీూతని( దనకును బతి. జేసికొనియె నటుల యేను గోరి లోకైక 
భారధురంధరు€ బరహితు ధర్మపరు నహుషాత్మజు( బతి. జేసికొందు. 172 


ప్రతిపదార్థం: ఈ రాజునందున్‌+అ= ఈయయాతి మహారాజునందే; నాహృదయంబు= నా చిత్తము; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; 
తవిలి ఉండున్‌= ఆసక్తికలిగి ఉంటుంది; నన్నున్‌; ఈతండు= ఈయయాతి; కరము= మిక్కిలి; కారుణ్యమునన్‌= దయతో; 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రీతి, కల, అట్టు= (పేమ ఉన్న విధాన; చూచున్‌; కమల+అక్షి= పద్మాలవంటి నేత్రాలు కలిగిన; భార్గవకన్య= శు(క్రుడికూతు 
రైన దేవయాని; తాన్‌, ఎట్టు= తా నేవిధంగా; కోరి; ఈతనిన్‌= ఈయయాతిని; తనకును; పతిన్‌= భర్తను; చేసికొనియెన్‌= 
చేసికొన్నదో; అటులు+ఆ= అట్లే (అలాగే); ఏను= నేను కూడ; కోరి; లోక+ఏక+భార ధురంధరున్‌= లోకంయొక్క మొత్తం 
బరువును (భారాన్ని) వహించే వాడిని; పరహితున్‌= ఇతరులకు మేలు చేసేవాడిని; ధర్మపరున్‌= ధర్మమందు ఆసక్తికలవాడిని; 
నహుష+ఆత్మజున్‌= నహుషుడి కుమారు డైన యయాతిని; పతిన్‌= భర్తను; చేసికొందున్‌. 


తాత్సర్యం: ఈ యయాతిమహారాజునందే నాచిత్త మెప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నది. న న్నా రాజు మిక్కిలి దయతో, 
పేమ తో చూస్తాడు. పద్మాలవంటినే(త్రాలు కల శుక్రుడికూతు రైన దేవయాని తా నేవిధంగా వాంఛించి యయాతిని 
తనకు భర్తగా చేసికొన్నదో అట్టాగే నేనుకూడ కోరి లోకంయొక్క మొత్తంభారం వహించే వాడూ, ఇతరులకు మేలు 
చేసేవాడూ, ధర్మమం దాసక్తి కలవాడూ, నహుషుడి కుమారుడూ అయినట్టి ఈ యయాతిని భర్తగా చేసికొంటాను. 


విశేషం: లోక+ఏక= లోకైక - వృద్దిసంధి. తరువోజ దేశీవృత్తం: రెండు ద్విపదపాదము లైతే ఒక్క తరువోజపాద మౌతుంది. 
అనగా ఒక్కొక్క పాదానికి మూడింద్రగణాలు ఒక సూర్య గణం, మరల మూడింద్రగణాలు ఒక సూర్యగణం ఉంటాయి. 
'ప్రాసనియమం కలదు. యతిమైత్రి పూర్యోత్తరార్రములందు మొదటి గణం మొదటి అక్షరానికీ, మూడవగణం మొదటి 
అక్షరానికీ. నన్నయ॥(ప్రసన్న కథాకలితార్థయుక్తి కీపద్యము చక్కని ఉదాహరణం. పాత్ర సంభాషణ ద్వారా పూర్వాపర కథార్థాలను 
భావింపజేయటం వలన కథను (ప్రసన్నం చేసే ప్రక్రియను ఇందులో నన్నయ (ప్రదర్శించాడు. అలనాడు వనంలో యయాతి" 
అతిశయరూపలావణ్యగుణసుందరి (3.158)'గా శర్మిస్టను దర్శించాడు. తొలిచూపును వర్షించి వదలిన నన్నయ ఆ అంశాన్ని 
చెప్పటానికి వీలులేక మానివేశాడు. కాని, ఇక్కడ శర్మిష్ట తలపులో ఆ కథను పూరిస్తున్నాడు. ప్రథమ వీక్షణంలో శర్మిష్ట 
యయాతిని వలచింది. నాటినుండి ఆమె అతడిని ఎల్లప్తుడు మనస్సులో స్మరిస్తున్నది. యయాతికూడ ఆమెను చూచినప్పుడెల్లా 
మనసులో ప్రీతి ఉన్నట్టు చూస్తాడు. ఇరువురు అనురక్తులైనట్లు ఆ చూపులే సాక్షులు. అయితే, యయాతిని భర్తగా పొందిన 
అదృష్టం మాత్రం దేవయానికి దక్కింది. దేవయాని ఏవిధంగా తనంతట తాను కోరి యయాతిని భర్తగా పొందిందో, 
శర్మిష్టకూడా ఆవిధంగానే పొందాలని ఉవ్విళ్ళూరింది. అంటే శర్మిష్టా యయాతుల హృదయాలలో 'ప్రణయబీజం గూఢంగానే 
ఉండిపోయింది. అది అంకురించి, పుష్పించి, ఫలించటానికి అదను రావలసి ఉన్నదని వ్యంగ్యార్థ సంయోజనంవలన తెలిసికొనాలి. 
(సంపా 


యయాతి శర్మిష్టకు( బుత్రదానంబు సేయుట (సం.1-77-10) 


వ. అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితం బైన య ట్లొక్కనాడు యయాతి 
యశోకవని కాలోకనతత్పరుండైవచ్చువా' దేకతంబ యున్న శర్మిష్టం గనిన, నదియును సంభ్రమ 
వినయావనత యై తనవలన నమ్మహీపతి ప్రసన్నచిత్తుం డగుట యెటింగి కరకమలంబులు మొగిచి యి 
ట్లనియె. 173 


ప్రతిపదార్థం: అని; విచారించుచున్‌+ఉన్న= తలపోస్తున్న; అవసరంబునన్‌= సమయమందు; దాని= శర్మిష్టయొక్క; 
పుణ్యస్వరూపంబు= పుణ్యంయొక్కస్వరూపం; సన్నిహితంబు+ఐన, అట్టు= దగ్గరగా వచ్చినట్టు; ఒక్కనాండు= ఒకరోజున, 
యయాతి; అశోక, వనికిన్‌= అశోక వనానికి; ఆలోకన, తత్సరుండు+ఐ= చూడటంలో ఆసక్తికలవా డై (అశోకవనికా+ఆలోకన 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 303 


తత్సరుండు+ఐ- అన్న సమాసంకూడ చేయవచ్చు.); వచ్చువాడు; ఏకతంబు+అ= ఒంటరిగా (ఆలోచనకు తగినచోట) ఉన్న; 
శర్మిస్టన్‌; కనినన్‌= చూడగా; అదియును= ఆ శర్మిష్ట కూడ; సంభ్రమ, వినయ+అవనత+ఐ= వేగిరపాటుతో కూడిన 
వినయంతో వంగినదై; తన వలనన్‌= తనపై (ఎడ); ఆ+మహీపతి= ఆ రాజు; ప్రసన్న, చిత్తుండు+అగుట= (ప్రసన్న మైన 
హృదయం కలవా డవటం, దయతో (ప్రసాదంతో) కూడిన హృదయం కలవా డవటం; ఎటింగి= తెలిసికొని; కరకమలంబులు= 
పద్మాలవంటిచేతులు; మొగిచి= మోడ్చి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్పర్యం: అని శర్మిష్ట భావిస్తున్న సమయంలో మూర్తీభవించిన ఆమెపుణ్యం దగ్గరకు వచ్చిందా (సమీపించిందా) 
అన్నట్టు ఒకరోజు యయాతి అశోకవనాన్ని చూడటానికి ఆసక్తి కలవాడై వచ్చి ఒంటరిగాఉన్న శర్మిష్టను చూడగా 
ఆమె కూడా వేగిరపాటుతోను, వినయంతోను నమ్రయై తనయెడ ఆ రాజు అనుగ్రహంతో కూడిన హృదయం 
కలవా డవటం తెలిసికొని హస్తపద్మాలు మోడ్చి యిట్లా పలికింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఉ. నీలగళోపమాన! కమనీయగుణోన్నత్రి. జెప్పం జాలు న 
న్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం 
బోల6గ భర్త వీవ; యిది భూనుత! ధర్మపథంబు; నిక్కువం; 
బాలును దాసియున్‌ సుతుండు నన్నవి వాయనిధర్మముల్‌ మహాన్‌. 174 


ప్రతిపదార్థం: నీలగళ+ఉపమాన= నల్లనికంఠం కలిగిన శివుడు ఉపమానంగా కలవాడా (శివునితో సమానుడా!); నర+ఈళశ్వర= 
రాజా!; కమనీయ, గుణ+ఉన్నతిన్‌= అందమైన గుణాలయొక్క మహిమయందు; చెప్పన్‌+చాలు= చెప్పటానికి తగిన (అంటే 
గొప్పగుణాలు కలవారిలో పరిగణించదగిన); నన్నున్‌+ఏలిన= నన్ను పాలించే; దేవయానికిన్‌; భర్తవు; కాన= కాబట్టి; నాకునున్‌= 
సేవకురాలైన నాకుకూడ; పోలంగన్‌= తగినట్టుగా; భర్తవు+ఈవు+అ= మగడివి నీవే; భూనుత= భూమిచే (లోకులచేత) 
నుతింపబడువాడా; ఇది= స్వామినికి భర్త అయినవాడు సేవకురాలికి కూడ భర్త కావటం; ధర్మపథంబు= ధర్మమార్గం; 
నిక్కువంబు= యథార్థం. ఆలును= భార్యయు; దాసియున్‌= సేవకురాలును; సుతుండున్‌= కుమారుడును; అను+అవి= 
అనేవి; మహిన్‌= భూమియందు; పాయని; విడువని; ధర్మముల్‌. 


తాత్సర్యం: శివసమానుడ వైన ఓరాజా! అందము లైన గుణాలమహత్త్యంచేత పరిగణించదగిన నాకు యజమానురా 
లైన దేవయానికి భర్తవు కాబట్టి, నాకు కూడా తగినట్టుగా నీవే భర్తవు. లోకులచేత నుతించబడేవాడా! ఇది 
ధర్మమార్గం; యథార్థం. ఈ లోకంలో భార్య, సేవకురాలు, కుమారుడు అనేటటువంటివి విడువని (పరస్పరం 
విడదీయరాని) ధర్మాలు (విధులు). 


విశేషం: ధర్మములు అన్నచోట అర్థములు అనే పాఠాంతర మున్నది. అర్థములు= సొమ్ములు. ఈ పద్యంలో శర్మిష్టను 
వివేకవతిగా నన్నయ చిత్రించాడు. దేవయానివలె తానుకూడ యయాతికి భార్య కావటానికి యోగ్యత ధర్మబద్ధంగా ఉన్న 
దని శర్మిష్ట వివరించి చెప్పింది. భార్యతోపాటు, దాసి, సంతానం అనేవి విడదీయలేని ధర్మాలని లోకధర్మంతో సమర్థించింది. 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


దానివలన యజమానురాలైన దేవయానికి భర్తవు అయినట్టే దాసికి కూడ భర్తవౌతావని సూచించింది. ఈధర్మంవలన 
దేవయాని నియమానికి భంగంరాదు. యయాతి కాదనలేని ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించి సుముఖుడైన యయాతిని సమ్మతింపచేసే 
వివేకాన్ని (ప్రదర్శించింది. ఈవాక్యాలన్నీ ఒకయెత్తు. 'నీలగళోపమాన!" అన్న సంబోధనం ఒక్కటీ ఒక్కయెత్తు. ఇది 
భావనారమణీయమైన సూక్తి. విషాన్ని కంఠంలో తాలి లోకహితం కొరకు పాటుపడిన శివుడు (మంగళ(ప్రదుడు) నీలకంఠుడు. 
ఇష్టంలేకపోయినా కష్టమని చెప్పకుండా దేవయానిని భార్యగా స్వీకరించిన ధీరుడు యయాతి. మనస్సు లగ్నమైనా శర్మిష్టను 
స్మరించకుండా ఉదాసీనంగా ఉండిపోయిన ఉదాత్తుడు యయాతి. శర్మిష్టపైగల అనురాగాన్ని గూఢంగా దాచుకొన్న లోకపతియైన 
యయాతి యొక్క తత్కాల హృదయస్థితిని స్ఫురింపజేసే సంబోధనం నిబంధించటంలో ఉన్నది నన్నయ వాగనుశాసనత్వం, 
రుచిరార్టసూక్తి నిధిత్వం. ఇందలి గుణం మాధుర్యం సార్థకం. (సంపా.) అలం: అర్జాంతరన్యాసం. వ్యా.వి: అనిన, “పడు 
మొదలగు వాటి సవర్షమునకు అత్వమును కడహల్టునకు ద్విత్వమును విభాషనగును' అనిన అన్న+అవి; అత్సంధిచే - అన్నవి. 
అవిలోనిఅకారమునకులోపము, అన్నవి. 


వ. 'అద్దేవయానిం బరిగ్రహించినప్పడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబ కావున నన్నుం గరుణించి 
నాకు బుతుకాలోచితంబు. బ్రసాదింపవలయు' ననిన నయ్యయాతి యి ట్లనియె. 175 


ప్రతిపదార్థం: ఆ+దేవయానిన్‌= ఆ దేవయానిని; పరి[గ్రహించిన+అప్పుడు+అ= వివాహమాడినప్పుడే; తద్‌+ధనంబు+అగుటన్‌= 
ఆమెకు సంబంధించిన ధనాన్ని (సేవకురాల నవటంచేత); ఏనును= నేనుకూడ; భవత్‌+పరి[గ్రహంబు+అ= మీ భార్యనే; 
కావున; నన్నున్‌; కరుణించి= దయదలచి, నాకున్‌; బుతుకాల+ఉచితంబున్‌= బుతుకాలానికి తగిన దానిని (సంగమాన్ని); 
ప్రసాదింపవలయున్‌= అను(గ్రహించవలసింది; అనినన్‌= అని శర్మిష్ట పలుకగా; ఆ+యయాతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మీ రా దేవయానిని పెళ్ళి చేసికొన్నప్పుడే ఆమె దాసినవటం చేత ఆమె సొత్తునైన నేను కూడ మీ 
భార్యనే. కాబట్టి దయదలచి నాకు బుతుకాలానికి తగిన సంగమాన్ని అనుగ్రహించవలసిం' దని పలుకగా, ఆ 
యయాతి ఇట్లా అన్నాడు. 

౮ 


విశేషం: దేవయానివలెనే శర్మిష్టకూడ యయాతిని భర్తగా పొందటం విశేషం. దేవయాని భార్య కాబట్టి ఆమె సొత్తెన శర్మిష్టకూడ 
ఆమెవలెనే భోగింపదగినది. కావున శర్మిషస్టదూడ భార్యయే. భార్యకు భర్త బుతుకాలోచిత ధర్మాన్ని నిర్వహించటం అవశ్యకర్తవ్యం. 
క్షత్రియకన్యయైన శర్మిష్ట వివాహ(్రసక్తి తేకుండా ఉండటం వివేకం. ఆమెను యయాతి (గ్రహిస్తే అది గాంధర్వవివాహం 
అవుతుంది. పెండ్లితంతు లేని సతీపతిధర్మాన్ని (ప్రతిపాదించిన శర్మిష్ట గడుసరి. 


క. లలితాంగి! శయన మొక్కండు । వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణా 
దుల శర్మిష్టకు నిష్టము | సొలయక చేయు మని నన్ను శుక్రుండు పంచెన్‌. 176 


ప్రతిపదార్థం: లలితాంగి!= సుందరమైన శరీరం కలదానా; శయనము+జఒక్కండు= పడక ఒక్కటి మాత్రం; వెలిగాన్‌= 
బాహ్యమయ్యేటట్టుగా (విడిచి); రుచిర+అన్నపాన, వివిధ+ఆభరణ+ఆదులన్‌= రుచిగల భోజన పానీయాలు, పలువిధాలైన 
అలంకారాలు మొదలైన వాటిచేత; శర్మిష్టకున్‌; ఇష్టము= (ప్రియం; సొాలయక= వెనుదీయక; చేయుము; అని; నన్నున్‌; శుక్రుడు; 


పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 305 


తాత్సర్యం: సుందరాంగి వైన ఓ శర్మిష్ట! పడక ఒక్కటే తప్ప రుచిగల భోజనపానీయాలు, పలువిధా లైన 
అలంకారాలు మొదలైనవాటిచేత శర్మిస్టవిషయంలో వైముఖ్యం చూపకుండా (ప్రీతి కలిగించుమని శుక్రుడు 
నన్నాజ్ఞాపించాడు. 


వ. “ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి; నెట్లు బొంకనేర్తు' ననిన శర్మిష్ట యిట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఏను; ఆ+మహత్‌, ముని= గొప్పముని యైన శుక్రుడియొక్క; వచనంబునకున్‌= మాటకు; అప్పుడు= 
అతడాజ్ఞాపించినపుడు; ఒడంబడితిన్‌= అంగీకరించాను; ఎట్టు= ఏవిధంగా; బొంకన్‌, నేర్తున్‌= అసత్య మాడగలను? అనినన్‌= 
అని యయాతి పలుకగా; శర్మిష్ట ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: నేను గొప్పముని అయిన శుక్రుడిమాటకు అప్పుడే అంగీకరించాను. ఇప్పుడేవిధంగా అసత్యమాడగలను? 
అని యయాతి పలుకగా శర్మిష్ట ఇట్టా అన్నది. 


క. చను బొంకంగ. బ్రాణాత్యయ । మున, సర్వధనాపహరణమున, వధ గావ 
చ్చిన విప్రార్థమున, వధూ | జన సంగమమున, వివాహసమయములందున్‌. 178 


ప్రతిపదార్థం: ప్రాణ+అత్యయమునన్‌= ప్రాణాలకు చేటువచ్చే సమయాన; సర్వ, ధన+అపహరణమునన్‌= ఉన్న సమస్తధనాన్ని 

దొంగిలిస్తున్న సమయాన; వధ, కావచ్చిన, విప్ర+అర్హమునన్‌= హత్య కావించబడేందుకు సిద్దంగా ఉన్న (బ్రాహ్మణుడికొరకు; 
నయ థ ఠా 

వధూ, జన, సంగమమునన్‌= ్రీజనాలతో సంభోగవిషయాన; వివాహసమయములందున్‌= పెళ్ళికాలమందు; బొంకంగన్‌= 

అబద్దమాడటం; చనున్‌= తగును. 


తాత్సర్యం: ప్రాణాలకు నాశం కలిగే సమయాన, సమస్తధనం అపహరించబడే సమయాన, వధించబడేందుకు 
సిద్దంగా ఉన్న బ్రాహ్మణుడిని రక్షించేందుకూ, (ప్రీజనసంగమవిషయానా, సెళ్ళివేళలందూ అసత్య మాడవచ్చును. 
ఠా యె 


విశేషం: ఈవిషయమే భాగవతంలో “వారిజాక్షులందు వైవాహికములందు, ప్రాణ విత్తమాన భంగమందు6 జకిత గోకులాగ్ర 
జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘముం బొందదధిప!” అనే పద్యంలో చెప్పబడింది. ఇక్కడ వధూజనసంగమం విషయం 
కాబట్టి పెళ్తిసిమయాన యయాతి ఒడంబడిన కారణాన బొంకవచ్చు అని శర్మిష్ట చెప్పుతున్నది. 


వ. 'ఈయేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబు గలదు; నీవు వివాహసమయంబున 
నొడంబడితివి కావున నసత్య దోషంబునం బొంది వనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్టకు నభిమతం 
బొనరించె; నదియు దత్సమాగ మంబున గర్భిణి యై కొడుకుం గనిన విస్మయపడి దేవయాని దానికడకు 
వచ్చి యి ట్లనియె. 179 


ప్రతిపదార్థం: ఈ యేనింటి యందున్‌= ఈ అయిదింటిలోను; అసత్య, దోషంబు= అబద్దం ఆడటంవలన దోషం; 
లేదు+అని; ముని, వచన, ప్రమాణంబు= మునీం(ద్రులు చెప్పిన మాట అనే ప్రమాణం; కలదు; నీవు; వివాహ, సమయంబునన్‌= 
పెళ్ళాడే సమయంలో; ఒడంబడితివి= అంగీకరించావు; కావునన్‌; అసత్యదోషంబునన్‌= అబద్దమాడటం వలని పాపంతో 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


(పాపాన్ని); పొందవు= పొందవు (కలయవు); అనినన్‌= అంగీకరించి; శర్మిష్టకున్‌; అభిమతంబు= ఇష్టం; ఒనరించెన్‌= చేశాడు; 
అదియున్‌= శర్మిష్ట కూడ; తద్‌+సమాగమంబునన్‌= అతనితోడి కలయికచేత; గర్భిణి+ఐ= గర్భవతి అయి; కొడుకున్‌, 
కనినన్‌= (ప్రసవించిగా; విస్మయపడి= ఆశ్చర్యపడి; దేవయాని; దాని, కడకున్‌= శర్మిష్టవద్దకు; వచ్చి; ఇట్టు+అనియెన్‌. 

© ౧ ౧ 


తాత్సర్యం: “పైన చెప్పబడిన ఐదువిషయాలలోను అబద్ద మాడటంవలన పాపం లేదని మునీశ్యరులవచన మనే 
ప్రమాణం ఉన్నది. నీవు పెళ్ళిసమయంలో అంగీకరించావు కాబట్టి అబద్దం దోషం పొందవు” అని శర్మిష్ట పలుకగా 
యయాతి అంగీకరించి శర్మిష్టకు ప్రీతి కావించాడు. శర్మిష్టకూడ యయాతితోడి కలయికచేత గర్భవతి అయి 
పుత్రుడిని కన్నది. అది చూచి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్టదగ్గరకు వచ్చి ఇట్లా పలికింది. 


నిశేషం: అసత్య దోషంబునన్‌+పొందవు= ఇక్కడ పొందుధాతువు అసమాపక (క్రియగా వాడబడింది. విస్మయము+పడి= పడు 
మొదలైనవి పరమయ్యేటప్పుడు మువర్గానికి లోపంగాని పూర్షబిందువుగాని వస్తుంది. ఇచ్చట లోపం వచ్చింది. 


తే. బాల వయ్యు నత్యుత్తమశీలవినయ । గౌరవాన్విత వై నిర్వికారవృత్తి 
నున్న నీ కున్నయునికిన సన్నుత్రాంగి! | సుతుండు పుట్టుట యిది గడుంజోద్య మయ్యె. 180 


ప్రతిపదార్థం: సన్నుత+అంగి= పొగడబడిన అంగాలు కలదానా; బాలవు+అయ్యున్‌= వయసులో చిన్నదానివి అయికూడా, 
అతి+ఉత్తమ, శీల, వినయ, గౌరవ, అన్వితవు+ఐ= మిక్కిలి (శ్రేష్ట మైన శీలంతోను, గౌరవంతోను కూడినదానివై; నిర్వికారవృత్తిన్‌= 
వికారం లేని వ్యాపారంతో; ఉన్న= వర్తిస్తున్న; నీకున్‌; ఉన్న ఉనికిన్‌+అ= ఉన్నట్టుండగానే; (ఎవరికీ తెలియకుండానే); సుతుండు, 
పుట్టుట, ఇది= కొడుకుపుట్టటమనేది; కడున్‌; చోద్యము; అయ్యెన్‌= మిక్కిలి ఆశ్చర్యకర మైనది. 


తాత్పర్యం: ఓ సుందరాంగీ! బాలికవై కూడా, (శ్రేష్ట మైన శీలంతోను, వినయంతోను, గౌరవంతోను కూడినదానివై 
మనోవికారం లేని వ్యాపారంతో ఉన్న నీకు ఉన్నట్టుండి కొడుకు పుట్టటం చూడగా మిక్కిలి ఆశ్చర్యంగా ఉన్నది. 


విశేషం: ఈపద్యంలో శర్మిష్టకు వాడబడిన విశేషణాలు ఆమె వయసును, (ప్రవర్తనను, వికారం లేని సచ్చరిత్రను సూచిస్తున్నాయి. 
అట్టి ఆమెకు ముం దెవరికీ తెలియకుండగానే, కుమారుడు పుట్టటం అన్నది ఆశ్చర్యకరంగా ఉన్నది. అది దేవయాని 
హృదయంలో శంకను కలిగించింది. 


వ. అది యె ట్లని యడిగిన శర్మిష్ట లజ్ఞావనతవదన యయి యి ట్లను; 'నెందేనినుండి యొక్కమహాముని నిఖిల 
వేదవేదాంగపారగుండు వచ్చి బుతుమతినై యున్న నన్నుం జూచి నాకు. బుత్రోత్పత్తి. బ్రసాదించె' ననిన 
విని దేవయాని నిజనివాసంబునకుం జనియె; శర్మిష్టయు నయ్యయాతివలన( గ్రమంబున ద్రుహ్వ్యను పూరు 
లనంగా మువ్వురు గొడుకులం బడసి యున్నంత, నొక్కనాండు. 181 


ప్రతిపదార్థం: అది, ఎట్టు= కుమారుడు పుట్టటం ఎట్టా జరిగింది; అని, అడిగినన్‌= అని దేవయాని అడుగగా; శర్మిష్ట, 
లజ్ఞా+అవనత, వదన అయి= సిగ్గుచేత వంగిన ముఖం కలదై; ఇట్టు+అనున్‌= ఇట్టా పలికింది; ఎందున్‌+ఏని+ఉండి= ఎక్కడ 
నుండియో; ఒక్క మహత్‌, ముని= ఒక గొప్పముని; నిఖిలవేద, వేద+అంగ, పారగుండు= అన్ని వేదాలయొక్క, వేదాంగాలయొక్క 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 307 


కీ 


అంతం చూచిన వాడు; వచ్చి; బుతుమతిన్‌+ఐ+ఉన్న= పుష్పవతి నై ఉన్న; నన్నున్‌; నాకున్‌; చూచి; పుత్ర+ఉత్పత్తిన్‌= 
కొడుకు కాన్సును; ప్రసాదించెన్‌= అనుగ్రహించాడు; అనినన్‌= అని శర్మిష్ట పలుకగా; విని; దేవయాని. నిజనివాసంబునకున్‌= 
తన యింటికి; చనియెన్‌= వెళ్ళింది. శర్మిష్టయున్‌= శర్మిష్టకూడ, ఆ+యయాతివలనన్‌; [క్రమంబునన్‌= వరుసగా; (ద్రుహ్వి+అను, 
పూరులు అనంగాన్‌= (ద్రుహ్వి; అనువు, పూరుడు అనే పేర్లుతో ఒప్పే మువ్వురుకొడుకులన్‌; పడసి= పొంది; ఉన్న+అంతన్‌= 
ఉండగా; ఒక్కనాండు= ఒకరోజు. 


తాత్సర్యం: నీకు కొడుకు పుట్టటం ఎట్లా జరిగిం దని దేవయాని అడుగగా శర్మిష్ట సిగ్గుతో ముఖం వంచుకొని 
ఇట్లా అన్నది: 'ఎక్కడినుండియో సమస్త వేదాలను, వేదాంగాలను బాగా చదివిన ఒక గొప్పముని వచ్చి బుతుకాలమం 
దున్న నన్ను చూచి నాకు పుత్రజన్మను అనుగ్రహించాడు' - అని శర్మిష్ట పలుకగా విని దేవయాని తన గృహానికి 
వెళ్ళింది. శర్మిష్టదూడ ఆ యయాతివలన వరుసగా (ద్రుహ్వుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులను 
పొంది ఉండగా ఒక్కరోజున. 


విశేషం: బుగ్యజుస్పామాధర్వణ వేదాలు నాలుగు. శిక్ష వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం అనే ఆరు 
వేదాంగాలు, ద్రుహ్వి+అను= ద్రుహ్యను - యణాదేశసంధి. వివాహవిషయాలలో బొంకు లాడినా అసత్యదోషం రాదని చెప్పిన 
శర్మిష్ట ఇక్కడ తాను ఆ ధర్మాన్నే పాటించిందని చెప్పేటట్టు వ్యవహరించింది. పుత్రసంతానం ఇచ్చింది యయాతికాని ముని 
కాదు. అయినా, అట్టా చెప్పినా దోషం లేదని శర్మిషస్టభావం. 


సీ. _ కరువలిచేం దూలుకపిల జటాలియ । కరమొప్పు శిఖలుగా( గనకరత్న 
మయజాల భూషణామలదేహదీప్తుల | తేజంబుగా( బ్రవిదీప్యమాన 
యాగశతంబుల నర్షితం బైన మూ. । డగ్నులు ప్రత్యక్ష మైన యట్లు 
దనమ్రోల శర్మిష్టతనయులు గ్రీడించు । చుండంగ నున్న యయ్యుర్విజేని 


ఆ. కడకు నేంగుదెంచె. గన్యలు దనుజాధి! రాజసుతయు. దోడరాంగ నొప్పి 
దేవి దేవయాని దేవేంద్రుదేవియ । పోలె నెంతయును విభూతి మెటిసి. 182 


ప్రతిపదార్థం: కరువలిచేన్‌= గాలిచేత; తూలు= చలించు; కపిల, జట+ఆళి+అ= గోరోజనంవంటి రంగు గల జడల యొక్క 
సముదాయమే; కరము+జఒప్తు= మిక్కిలి అందగించు; శిఖలు, కాన్‌= సిగలుగా; కనక, రత్నమయ, జాల, భూషణ, అమల 
దేహ, దీప్తులు+అ= బంగారంతోను, రత్నాలతోను కూడిన కవచాలవలె, నగలవలె నిర్మల మైన శరీరంయొక్క కాంతులే; 
తేజంబుకాన్‌= తేజస్సుగా; (ప్రవిదీప్య మాన యాగ శతంబులన్‌= మిక్కిలి (ప్రకాశిస్తున్న నూరు యజ్ఞాల యందు; 
అర్భితంబు+ఐన= పూజించబడిన; మూడు+అగ్నులు= (త్రేతాగ్నులు; ప్రత్యక్షము+ఐన+అట్టు= ఎదుట సాక్షాత్కరించినట్టు; 
తనమోలన్‌= తన ఎదుట; శర్మిష్ట తనయులు= శర్మిష్టకుమారులు; (క్రీడించుచున్‌+ఉండంగన్‌= ఆడుతుండగా; ఉన్న; 
ఆ+ఉర్సిటేని కడకున్‌= ఆ యయాతి మహారాజు చెంతకు; కన్యలు= చెలికత్తె లైన ఇతర కన్యకలునూ; దనుజ+అధిరాజు 
సుతయున్‌= రాక్షస రా జైన వృషపర్వుడి కూతు రైన శర్మిషయునూ; తోడన్‌, రాంగన్‌= తనవెంట రాగా; ఒప్పి= ప్రకాశించి; 
దేవేంద్రు, దేవి+అ, పోలెన్‌= దేవతల రా జైన, ఇంద్రుడి పట్టమహిషి యైన శబీదేవివలె ఎంతయును= మిక్కిలి; విభూతి= 
వైభవం; మెజసి= (ప్రకాశించి; దేవి, దేవయాని= పట్టమహిషి యైన దేవయాని; ఏంగుదెంచెన్‌= వచ్చింది. 


యక 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: గాలిచేత కదిలే కపిలవర్లం గల జడలసమూహమే మిక్కలి సుందర మైన సిగలుగా, బంగారంతోను, 

రత్నాలతోను, నిండిన (కవచాలవలె) నగలవలె నిర్మల మైన శరీరకాంతులే తేజస్సుగా (ప్రకాశిస్తున్న వందలకొలది 

యజ్ఞాలయందు పూజించబడిన (త్రేతాగ్నులు సాక్షాత్కరించినట్టు తన ఎదుట శర్మిష్టకుమారు లైన (ద్రుహ్వుడు 

మొదలైన వారు ఆడుతుండగా ఉన్న ఆ యయాతిమహారాజువద్దకు కన్యకలునూ, వృషపర్వుడి కూతురైన శర్మిష్టమునూ 
రా Fo యా 

తనవెంట రాగా దేవేంద్రుడి పట్టమహిషి యైన శచీదేవివలె వైభవం మెరయ పట్టమహిషి యైన దేవయాని వచ్చింది. 


విశేషం: (కనకరత్నమయజాల' లోని “జాలి అన్నపదానికి కవచ మని అర్థం చెప్పాల్సి వచ్చింది. జాల అనగా సమూహమని 
అర్థ మున్నది కాని అప్పుడు అది భూషణ అన్న పదం తరువాత ఉండాలి) ఆ బాలురు అలంకారాదులు లేకపోయినా 
సహజకాంతిచేతనే (ప్రకాశిస్తున్నా రని కవిభావం. గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అనేవి మూడు త్రేతాగ్నులు. 
శర్మిష్టకుమారులు (త్రేతాగ్నులవలె ఉన్నారనటం చేత ఆమెవలననే యయాతి గృహస్థధర్మం సార్ధకమైనదనీ, వంశకర్తను 
ఆమెవలననే పొందగలిగాడనీ భావికథార్ణ ధ్వని. అలం: మొదటి మూడుపాదాలలో రూపకం, ఉత్రేక్షల సంకరం ఉన్నది. 
ఎత్తుగీతిలో ఉపమ ఉన్నది. 


వ. ఇ ట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతి ప్రతిబింబంబులుం బోని యబ్బాలకులం జూచి” 
యిక్కునూరు లెక్కడి వా? రెవ్వరికొడుకు? లని యయాతి నడిగి యలబ్దప్రతివచనయై 'మీ తల్లిదండ్రులెవ్వ' 
రని యక్కునూరుల నడిగిన. 183 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అరుగుదెంచి= వచ్చి; అధిక, తేజస్సులు, అయి= మిక్కిలితేజుస్సు కలవా రై; యయాతి 
ప్రతిబింబంబులున్‌, పోని= యయాతియొక్క మాజురూపాలవంటి; (యయాతిరూపం వంటి రూపం కల); ఆ+బాలకులన్‌= 
ఆ కుమారులను; చూచి; ఈ+కుమారులు; ఎక్కడివారు; ఎవ్వరి కొడుకులు; అని; యయాతిన్‌; అడిగి; అలబ్ద (ప్రతివచన+ఐ= 
పొందబడని సమాధానం కలదై; మీ తల్లిదండ్రులు= మీ తల్లి, తండ్రి; ఎవ్వరు; అని; ఆ+కుమారులన్‌; అడిగినన్‌= దేవయాని 
అడుగగా. 


తాత్పర్యం: (దేవయాని) ఈవిధంగా వచ్చి అధిక మైన తేజస్సు కలిగి యయాతిరూపంవంటి రూపం కల శర్మిష్ట 
కుమారులను చూచి “ఈకుమారులు ఏప్రదేశానికి చెందినవారు? ఎవ్వరి కొడుకులు?” అని యయాతిని అడిగింది. 
యయాతి సమాధానం చెప్పకపోతే, 'మీ తల్లిదండ్రు లెవ్వరు? అని ఆ కుమారులనే అడిగింది. 


క. తరుణప్రదేశినులు మా । సరముగ వారలు యయాతి శర్మిష్టలం జూ 
పెరి తండ్రియు. దల్లియు నని | కర మనురాగిల్లె. గన్యకానివహంబున్‌. 184 


ప్రతిపదార్థం: వారలు= ఆ కుమారులు; తరుణ, ప్రదేశినులు= లేత చూపుడువేళ్ళు; మాసరముగన్‌= దీర్హం కాగా; తండ్రియున్‌, 
తల్లియున్‌+అని; యయాతి శర్మిష్టలన్‌= యయాతి మహారాజును; శర్మిష్టను; చూపిరి; కన్యకా, నివహంబున్‌= కన్యలయొక్క 
సముదాయం కూడ; కరము= మిక్కిలి; అనురాగిల్లెన్‌= ్రీతిపొందెను. 


తాత్పర్యం: ఆ కుమారులు లలితము లైన చూపుడుట్రేళ్ళు దీర్గాలు కాగా వీరు మా తండ్రి తల్లి అని యయాతి 
శర్మిష్టలను చూపించారు. ఆ దృశ్యం చూచి అక్కడి కన్యకలసముదాయం మిక్కిలిప్రీతిని పొందారు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 309 


విశేషం: ఇక్కడ మీతండ్రీ, తల్లీ ఎవ్వరని దేవయాని అడుగగా కుమారులు చూపుడు వ్రేళ్ళతో వరుసగా యయాతి శర్మిష్టలను 
చూపించటం చాలా సహజంగా ఉన్నది. సామాన్యంగా లోకంలో తల్లిదండ్రు లెవ రని అడుగుతారు. కాని, ఇక్కడ తండ్రిఎవరో 
ముందు తెలియాలి. తల్లిఎవరో ఆతరువాత; కాబట్టి ఇక్కడ ఆ పదాల వరుస మారింది. 


వ. ఇట్లు ద న్నెటుంగకుండ యయాతి శర్ష్మిష్టవలన లబ్దసంతానుం డగుట యప్పు డెటింగి. 185 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; తన్నున్‌+ఎణుంగక+ఉండ= తనసంగతి తెలిసికొనకుండా, తనకు తెలియకుండా; యయాతి; 
శర్మిష్టవలనన్‌; లబ్ద సంతానుండు+అగుట= పొందబడిన సంతానం కలవా డౌట; అప్పుడు; ఎజింగి= దేవయాని తెలిసికొని. 


తాత్సర్యం: ఈవిధంగా తనసంగతి తెలిసికొనకుండా (తనకు తెలియకుండా యయాతి శర్మిష్టవలన సంతానాన్ని 
పొందటం అప్పుడు తెలిసికొని. 


విశేషం: తా నెరుగకుండా అని ఉంటే ఎక్కువ ఉచితంగా ఉండేదని కొందరు భావిస్తారు. కాని, తనకు తెలియకుండా, 
తనసంగతి తెలియకుండా అని రెండర్భాలు వచ్చేటట్టు వాడి నన్నయ ప్రకృత, భావి కథార్థవ్యంజకత్యాన్ని సాధించాడు. తనకు 
తెలియకుండా యయాతి శర్మిష్టవలన సంతానంపొందటంలో దోషం యయాతియందే ఉన్నదని ఆమె భావించింది. ఆపని 
యయాతి ఆమెసంగతి (శక్తియుక్తులు) తెలియకచేశాడని అభిమానపడి తనతండ్రిచేత శాపాన్ని ఇప్పించింది. భర్త తనపట్ల 
చేసిన ఈ అపరాధానికి (ప్రతీకారం చేయాలని భావించే దేవయాని దురహంకారిణి. 


చ. పతివిహితానురాగమున భార్గవుపుత్రి యయాతిచేత వం 
చిత యయి, వాండు దానవికి( జేసిన నెయ్య మెటింగి, కోపదుః 
ఖిత యయి, తండ్రిపాలి కతిఖేదమునం జని, దీర్షనేత్రని 
ర్ల్గతజలధారలం గడిగె( గాంత తదీయ పదాబ్దయుగ్నమున్‌. 186 


ప్రతిపదార్థం: పతివిహిత+అనురాగమునన్‌= భర్తకు విధింపబడిన (పేమవిషయంలో భార్గవుపు(త్రి= శుక్రుడికూతు రైన 
దేవయాని; యయాతిచేతన్‌; వంచిత+అయి= మోసగించబడిన దై; వాండు= యయాతి; దానవికిన్‌= రాక్షస(స్తీ యైన శర్మిష్టకు; 
(శర్మిష్టయందు అని అర్థం) చేసిన; నెయ్యము= (పేమ; ఎజీంగి= తెలిసికొని; కోపదుఃఖిత, అయి= కోపంచేత దుఃఖం 
పొందినదై; తండ్రిపాలికిన్‌= తండ్రి యైన శుక్రుడి చెంతకు; అతిఖేదమునన్‌= మిక్కిలి శోకంతో; చని= వెళ్ళి; తదీయపద+అబ్బ, 
యుగ్మమున్‌= ఆ శుక్రుడి పద్మాలవంటి పాదాలజంటను; దీర్హ్క నేత్ర, నిర్గత, జలధారలన్‌= ఆయతములైన కన్నులనుండి 
బయల్వెడలిన (బయటపడిన) కన్నీటిధారలచేత; కడిగెన్‌= తడిపినది. (అతనిపాదాలపై పడి ఏడ్చిన దని భావం.) 


తాత్పర్యం: పతి అన్యస్త్రీని పేమించడంచేత, అతనిచేత వంచించబడిన దై శుక్రుడికూతు రైన దేవయాని, 
యయాతి రాక్షసకన్య యైన శర్శ్మిష్టయందు చేసిన (ప్రమకలాపాన్ని ఎటిగి కోపాన్ని, దుఃఖాన్ని పొందినదై, మిక్కిలి 
శోకంతో తండ్రివద్దకు వెళ్ళి తన విశాలనయనాలనుండి జారు కన్నీటిధారలచేత, అతని పాదపద్మయుగాన్ని కడిగింది. 
(అతడిపాదాలు క్షాళితాలయ్యేంత అధికంగా కన్నీ రోడ్చి ఏడ్సిందని భావం). 


విశేషం: ప్రతివిహితానురాగమున అను పాఠాంతరం కలదు. (ప్రతివిహితమంటే వ్యతిరేకంగా చేయబడింది. ఇక్కడ యయాతి 
శర్మిష్టను (ప్రేమించటం వ్యతిరేకంగా చేయబడిన (ప్రేమయే. అందుచేత ఈ పాఠమే ఉచితతరంగా కనబడుతున్నది. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈపద్యంలో దేవయానికి కలిగిన కోపదుఃఖభావాలు రుచిరార్థరమ్యంగా వర్షింపబడినాయి, తా నుండగా మరొక వనితను 
వలచుటవలన అవమానితురాలయింది. తనభర్త శర్మిష్టయందు పుత్రులను పొందాడని తెలిసి దేవయాని మండిపడింది. శర్మిష్ట 
పరోక్షంగా తనమీద విజయం సాధించింది. ఆమె అస్తిత్వం అస్తి నాస్తి విచికిత్సలో పడింది. ఆమె అహంకారం దెబ్బతిన్నది. 
తండ్రిపెట్టిన కట్టడి వీగిపోవటంచేత ఏర్పడిన ఈ విపత్తును గురించి చెప్పుకొనటానికి పుట్టింటికి వెళ్ళింది. తండ్రిపాదపద్మాలను 
కన్నీటితో కడిగింది. కన్నీటితో పాదాలు కడిగిందనటంలో లక్ష్యార్థం (ప్రధానం. పాదాలపై పడి కంటికి కడవకట్టి నట్లు 

థి gp లు [ne 
దుఃఖించిందని భావం. దాని వలన ఆమె దుఃఖభావతీవ్రత ధ్వనిస్తోంది కాబట్టి ఇక్కడ లక్షణా మూలధ్వని. కన్నీటితో 
కాళ్ళుకడగటమనేదానివలన దుఃఖం వాచ్యం కావటంవలన అవివక్షితవాచ్యధ్వని. (సంపా) 


శుక్రుడు యయాతికి శాపం బిచ్చుట (సం.1-78-24) 


వ. అయ్యయాతియు దానిం బట్టువబుచుచు( డోడన చని శుక్రుం గని నమస్కరించి యున్న నద్దేవయాని 
గద్గద వచన యై 'యధర్మంబున ధర్మంబు గీడ్పటిచి యిమ్మహీశుం డాసురంబున నాసురియం దనురక్తుం డై 
పుత్రత్రయంబు వడసి నాకవమానంబు సేసె” ననిన విని శుక్రుండు యయాతి కలిగి 'నీవు యౌవనగర్వంబున 
రాగాంధుండ వై నాకూ(తున కప్రియంబు సేసితివి కావున జరాభారపీడితుండవు గి మ్మని శాపం బిచ్చిన 
నయ్యయాతి శుక్రున కి ట్లనియె. 187 


ప్రతిపదార్థం: ఆ+యయాతికూడ; దానిన్‌= దేవయానిని; పట్టువణుచుచున్‌= ఓదార్చుచు; తోడన్‌+అ= వెంటనే, చని= వెళ్ళి, 
శుక్రున్‌= శు(క్రుడిని; కని= చూచి; నమస్కరించి; ఉన్నన్‌= నమస్కారం చేసి ఉండగా; ఆ+దేవయాని; గద్గద, వచన, ఐ= 
డగ్గుత్తికతో కూడిన మాటలు కలదై; అధర్మంబునన్‌= అధర్మంచేత; ధర్మంబు= ధర్మాన్ని; కీడ్చటిచి= కించవరిచి; 
ఈ+మహీ+-ఈశుండు= ఈరాజు; ఆసురంబునన్‌= రాక్షస విధాన; ఆసురి, అందున్‌= రాక్షస(స్తీయందు; అనురక్తుండు+ఐ= 
(ప్రేమకలవాడై; పుత్రత్రయంబు= ముగ్గురు కొడుకులను; పడసి= పొంది; నాకున్‌; అవమానంబు చేసెన్‌= పరాభవం చేశాడు; 
అనినన్‌= అని దేవయాని పలుకగా; విని; శ్నుకుండు; యయాతికిన్‌= యయాతియెడ; అలిగి= కోపించి; నీవు; 
యౌవనగర్వంబునన్‌= యౌవనంవలని గర్వంచేత; రాగ+అంధుండవు+ఐ= (ప్రేమచేత (గ్రుడ్డివాడి వై; నాకూంతునకున్‌= 
నాకూతు రైన దేవయానికి; అప్రియంబు= అనిష్టం; చేసితివి; కావునన్‌; జరా, భారపీడితుండవు= ముసలితనంయొక్కభారంచేత 
బాధించబడిన వాడివి; కమ్ము= అగుము; అని; శాపంబు; ఇచ్చినన్‌; ఆ+యయాతి; శుక్రునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ యయాతికూడ దేవయానిని ఓదారుస్తూ వెంటనే వెళ్ళి శుక్రుడిని దర్శించి నమస్కరించాడు. 
దేవయాని డగ్గుత్తికతో కూడికొన్న వాక్కులు కలదై ఇట్లా అన్నది: “ఈ మహారాజు అధర్మంచేత ధర్మాన్ని కించపరిచి 
రాక్షసపద్దతిలో రాక్షసకన్య అయిన శర్మిష్టను అనురాగంతో (గహంచి పుత్రత్రయాన్ని పొంది నాకు అవమానం 
చేశాడు. ఆమెమాటలు విని శుక్రుడు యయాతిమీద ఆగ్రహించి 'నీవు యౌవనగర్వంతో రాగాంధుడ వై నాకూతురికి 
ఇష్టంలేనిపని చేశావు. కాబట్టి ముసలితనపు బరువుతో పీడింపబడేవాడివి కమ్ము” అని శపించాడు. అప్పుడు ఆ 
యయాతి శుక్రాచార్యుడితో ఇట్లన్నాడు. 


విశేషం: దేవయాని కోపాన్నీ దుఃఖాన్నీ ఉపశమింపచేయటానికి యయాతి ప్రయత్నించాడు. ఆమెవెంట శుక్రాచార్యుడి దగ్గరకు 
వెళ్ళి నమస్కరించాడు. అయినా ఆ ముని అతడిని పట్టించుకొన్నట్టు లేదు. ఆమె తండ్రితో చెప్పిన మాటలలో ముఖ్యమైన 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 311 


అంశాలు. 1. రాజు అధర్మంచేత ధర్మాన్ని కించపరిచాడు. అంటే అధర్మసంబంధంవలన గృహస్థధర్మాన్ని కించపరిచాడని 
భావం. 2. అసురుడివలె వ్యవహరించి అసురకన్యను అనురాగంతో స్వీకరించాడు. ఈవాక్యంలో అసురశబ్దం నిందావాచకం. 
రాక్షసస్రీని -ఈ రాక్షసుడు (్రేమించి నన్ను రాక్షసంగా అవమానించాడని భావం. 3. పైపెచ్చు ఆమెయందు ముగ్గురుకొడుకులను 
పొందాడు. ఇది అచ్చమైన అసూయతో అన్నమాట. పట్టమహిషిఅయిన తనకు ఇద్దరు కొడుకులు. శర్మిష్టకు ముగ్గురుకొడుకులు. 
ఈ మూడింటికి గల మూలకారణం యౌవనంలో కలిగే రాగాంధ్య మని శుక్రుడు నిర్ణయించాడు. దానిని తొలగించే 
వార్దక్యాన్ని శాపంవలన యయాతికి కలిగించాడు. శపించటానికి కారణం యయాతి అధర్మవర్తనం అని అనలేదుకాని 
కూతురుకు చేసిన అపియ మని మాత్రం (ప్రత్యేకించి పేర్కొన్నాడు. కూతురి అప్రియత్వాన్ని తొలగించటానికి శాపాన్ని 
ఇచ్చాడు. ఆమె కిమ్మనలేదు కాబట్టి తండ్రి చేసినపని ఆమెకు ఆమోదయోగ్యమే అని వ్యంగ్యం. నాటకీయంగా పాత్రల 
సంభాషణలు వర్లిస్తూ కథార్థాలను ప్రసన్నంచేసే నన్నయ (ప్రయోగనైపుణ్యం ఇందులో ప్రసన్నమౌతున్నది. (సంపా.) 


క బుతుమతి యై పుత్తార్థము । పతి గోరిన భార్యయందు. బ్రతికూలుం డై 
బుతువిఫలత్వము సేసిన | యతనికి మటి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్‌. 188 


ప్రతిపదార్థం: బుతుమతి+ఐ= పుష్పవతి యై; పుత్ర+అర్థము= పుత్రుడి నిమిత్తం; పతిన్‌= భర్తను; కోరిన; భార్యయందున్‌; 
ప్రతికూలుండు+ఐ= అనుకూలుడు కానివాడై; బుతు, విఫలత్వము చేసిన; అతనికిన్‌= బుతుకాలంయొక్క వ్యర్థత్వం 
కావించిన వాడికి; మతి; (భూణహత్య= గర్భమందలి బిడ్డను చంపటం (వలన కలుగు పాపం) అగును; అని; బుధుల్‌= 
పండితులు; అం॥(డ్రు= అంటారు. 


తాత్సర్యం: పుష్పవతి యె భర్తను వాంఛించిన భార్యయెడ ఆనుకూల్యం లేనివాడై బుతుకాలాన్ని వ్యర్థం చేసిన 
వాడికి గర్భస్థిశిశువును చంపినపాప మౌ తుందని పెద్దలు (చెప్పారు). 


విశేషం: ఇది నన్నయసూక్తులలో ఒకటి. యయాతి ఈపద్యంలో బుతుమతి అయిన సతి పుత్రార్థం పతిని కోరితే, దానిని 
కాదనటం (భ్రూణహత్యచేసినంత దోషం అనే పండితప్రమాణాన్ని పేర్కొన్నాడు. అది- అధర్మంతో ధర్మాన్ని కించపరిచాడన్న 
దేవయాని వాదాంశానికి సమాధానం. అట్టాచెప్పటంలో యయాతి దేవయానికంటె గడుసరితనాన్ని ప్రదర్శించాడు. యజమానురాలు 
రాజుకు భార్య అయితే ఆమె సేవకురాలుకూడ ఆయనకు భార్యయే. అయినా, ఆమెకు శయ్యాసుఖం మాత్రం ఈయవద్దని 
శుక్రుడి కట్టుబాటు. యయాతి తనంతట తాను ఆమె పొందును కోరలేదు. ఆమె బుతుమతి అయినప్పుడు పుత్రార్జిని 
యై అతడిని అర్థించింది. ఆకోర్కెను అతడు తీర్చాడు. ఇందులో ధర్మవైరుద్ద్యం లేదు. పుత్రులకొరకే అయిన సంబంధంవలన 
శర్మిస్టకు ముగ్గురుకొడుకులు పుట్టారు. అందువలన అధర్మంవలన ధర్మం అవమానంపొందలేదని యయాతి వాద తాత్పర్యం. 
అది ఆసుర మైన ధర్మంకాదనీ మానవీయధర్మ మనీ అతడి అభిప్రాయం. 


కు దానికి భీతుండ నై య । మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరంగ సం 
తానము వడసితి నెదలో । దీనికి నలుగంగ దగునె దివ్యమునీంద్రా! 189 


ప్రతిపదార్థం: దివ్యముని, ఇంద్రా= దేవతాముని శ్రేష్టుడా, శుక్రాచార్యా!; దానికిన్‌= భ్రూణహత్యకు; భీతుండన్‌+ఐ= భయపడిన 
వాడి నై; ఆ+మానవతీ ప్రార్థనన్‌= అభిమానం కల ఆ శర్మిష్టయొక్క వేడికోలుచేత; క్రమంబు= న్యాయం (వరుస) ఒనరంగన్‌= 
సమకూడేటట్టుగా; సంతానము= సంతతి; పడసితిన్‌= పొందితిని (పొందాను); దీనికిన్‌= ఈన్యాయమైనదానికి; ఎదలోన్‌= 
హృదయంలో అలుగంగన్‌ తగున్‌+ఎ= కోపించటం యుక్తమా? (కాదని భావం). 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దేవతామునిశ్రేష్టుడ వైన ఓ శుక్రాచార్యా! ఆ భ్రూణహత్యాపాపానికి భయపడి, మానవతి యైన శర్మిష్ట 
కోరికచేత సక్రమంగానే సంతానాన్ని పొందాను. దీనికి హృదయంలో కోపించ తగునా? 


వ. ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండ6 గాను, జరాభారంబు. దాల్చనోపి నని ప్రార్థించిన విని 
వానికి శుక్రుండు గరుణించి 'యట్లేని నీముదిమి నీకొడుకులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు 
నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము; నీవు విషయోపభోగ తృప్తుండ వైన మణి నీముదిమి నీవ తాలి, 
వాని జవ్వనంబు వానికి నిచ్చునది; నీ ముదిమి. దాల్చిన పుత్తుండ రాజ్యంబున కర్లుండును, వంశకర్తయు 

చ బౌ = 
నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీసహితుం డై తనపురంబునకు వచ్చి శుక్రుశాపంబున 


జరాభారంబు. దాల్లిన, వానికి. 190 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఈ+దేవయానియందున్‌; విషయ+ఉపబోగ, తృప్పుండన్‌, కాను= ఇంద్రియ భోగాలను 
అనుభవించటంలో తృప్తిచెందిన వాడిని కాను; జరాభారంబున్‌= ముదిమి బరువును; తాల్సన్‌+ఓపన్‌= భరించజాలను; అని 
ప్రార్థించినన్‌= అని వేడుకోగా; విని; వానికిన్‌= యయాతియెడ; శుక్రుండు; కరుణించి= దయతలచి; అట్టు+ఏని= నీవు 
జరాభారం వహించ లేకపోయినట్లయితే; నీ ముదిమి= నీ ముసలితనం; నీ కొడుకులయందున్‌; ఒక్కరుని, పయిన్‌; పెట్టి= 
ఉంచి; వాని జవ్వనంబు= ఆ కొడుకుయౌవనం; నీవు కొని= నీవు (గ్రహించి; రాజ్యసుఖంబులు= రాజత్వంవలని సౌఖ్యాలను; 
అనుభవింపుము; నీవు; విషయ+ఉపభోగ, తృప్తుండవు= ఇంద్రియ భోగాలను అనుభవించటంచేత తృప్తిపాందినవాడివి; ఐన; 
మరి= అయిన పిమ్మట; నీ ముదిమి= నీ ముసలితనం; నీవు+అ= నీవే; తాల్చి= ధరించి; వాని జవ్వనంబు= ఆ 
కొడుకుయౌవనం; వానికిన్‌= ఆ కొడుకుకు; ఇచ్చునది= ఇమ్ము; నీ ముదిమిన్‌; తాల్చిన; పుత్రుండు+అ= కొడుకే; 
రాజ్యంబునకున్‌= _ రాజత్యానికి; అర్హుండును= తగినవాడును; వంశకర్తయున్‌= వంశాన్ని కొనసాగించేవాడును; అగున్‌; 
అనినన్‌= అని శుకుడు పలుకగా; ఆ యయాతి; శు(క్రున్‌= శు[క్రుడిని; వీడ్కాని= సెలవు పుచ్చుకొని; (విడిచి) 
దేవయానీ+సహితుండు+ఐ= దేవయానితో కూడినవా డై; తన పురంబునకున్‌= తన పట్టణానికి; వచ్చి; శుక్రుశాపంబునన్‌= 
శు(క్రుడిశాపంచేత; జరాభారంబున్‌= ముదిమిబరువును; తాల్చిన, వానికిన్‌= ధరించిన (గ్రహించిన) యయాతికి. 


తాత్సర్యం: 'నే నీ దేవయానియందు ఇంద్రియభోగాలను అనుభవించటంలో (చే) తృప్తి పొంది యుండలేదు. అధిక 
మైన ముసలితనాన్ని వహించలేను' అని యయాతి వేడుకోగా విని వానియెడల శుక్రుడు దయతలచి నీవు 
ఇంద్రియభోగాలచేత తృప్తిపొందనివాడ వైతే నీ ముసలితనాన్ని నీకొడుకులలో ఒకడికి ఇచ్చి, వాడి యౌవనాన్ని నీవు 
గ్రహించి రాజ్యసుఖాలను అనుభవించుము; నీవు ఇంద్రియభోగాలవలన తృప్తిపొందినతరువాత నీముసలితనాన్ని 
నీవే తిరిగి (గ్రహించి, నీ కొడుకుయౌవనాన్ని వాడి కిచ్చివేయుము. నీ ముసలితనాన్ని [గ్రహించిన కొడుకే రాజ్యం 
చేయటానికి తగినవాడున్నూ వంశాన్ని కొనసాగించేవాడున్నూ అవుతా” డని పలుకగా ఆ యయాతి శుక్రుడిని 
వీడ్కొని దేవయానితో కూడినవా డై తనపట్టణానికి వచ్చి శుక్రుడు ఇచ్చిన శాపంవలన ముదిమి వహించాడు. ఆ 
తరువాత యయాతికి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: నేను దేవయానియందు విషయోపభోగతృప్తుడను కాను"- అని యయాతి అనటంలో విశేషం ఉన్నది. శర్మిష్టతోడి 
సంబంధం పు(త్రార్థమే. దేవయానితోడి సంబంధం నిత్య మైనది. రాజులకు అనేక భార్య లుండవచ్చును. కాని, దేవయానియందు 
అతడికి విషయవాంఛ తీరలేదు. కాబట్టి వార్రక్యభారంవలన దుఃఖం కలిగేది దేవయానిపొందు లేనందుకే. అది ఆమెకుకూడ 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 313 


ప్రీతిపాత్రం కాదు. అందుచేత జరాభారాన్ని వహించలే నన్నాడు. శుక్రుడు తనపొరపాటు తెలిసికొన్నాడు. దేవయానినోట 
మాట పెకలలేదు. అటువంటిది యయాతి వాక్యనైపుణ్యం. ఇది వస్తుధ్వని. (సంపా) 
క. తల వడక దొడంి, నింద్రియ | ముల గర్వ మడంగి, నంగములు వదలె, వళీ 

పలితంబు లయ్యె, వగరును | దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్‌. 191 


ప్రతిపదార్థం: తల; వడ(కన్‌+తొడలౌన్‌= తలవణకుట మొదలు పెట్టింది; ఇంద్రియముల= దేహం, నేత్రం మొదలైన 
కర్మేంద్రియాల; గర్వము= విజృంభణం; అడంగెన్‌= తగ్గింది; అంగములు= అవయవాలు; వదలెన్‌= శిథిలాలు అయినవి; వళీ, 
పలితంబులు= ముడతలున్నూ, నరసిన వెంట్రుకలున్నూ; అయ్యెన్‌; వగరును= శ్వాసరోగమున్నూ; తల ఏరును= 
తలనొప్పియున్నూ; ఉక్కిసయును= పొడిదగ్గున్నూ; దరికొనుదెంచెన్‌= విజృంభించాయి. తలకొనుదెంచెన్‌ అని పాఠాంతరం. 


(కలిగాయి లేక సంభవించాయి.) 


తాత్సర్యం: తల వణకటం మొదలు పెట్టింది. ఇంద్రియాల మదం అణిగింది. అవయవాలు సడలినాయి; శరీరాన 
ముడతలు ఏర్పడ్డాయి. వెంట్రుకలు నరిశాయి. ఉబ్బసం, తలనొప్పి, పొడిదగ్గు కలిగాయి. 


విశేషం: ఈపద్యంలో ముసలితనపు లక్షణా లన్నీ వర్లించబడ్డాయి. అలం: స్వభావోక్తి, 


యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట (సం. 1-79-1) 


వ. ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి గొడుకులనెల్లరావించి 'నాకు విషయసుఖతృప్తి లేకున్నయది గావున 
మీయందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది' యనిన విని యదు తుర్వసు 
ద్రుహ్వ్యనులు దండ్రి కి ట్లనిరి. 192 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; జరా+ఆ(క్రాంతుండు= ముసలితనంచేత ఆ(క్రమించబడినవాడు; ఐన, యయాతి; 
కొడుకులన్‌+ఎల్లన్‌= కుమారులనందరినీ; రావించి= రప్పించి; నాకున్‌; విషయ, సుఖతృప్తి= ఇంద్రియ సుఖాల తృప్తి; 
లేక+ఉన్న+అది= కలుగకున్నది; కావున; మీయందున్‌; ఒక్కరుండు= ఒకడు; నాముదిమి= నాముసలితనం; కొని= (గ్రహించి; 
తన జవ్వనంబు= తన యౌవనం; నాకు; ఇచ్చునది= ఇవ్వవలసింది; అనినన్‌= అని యయాతి పలుకగా; విని; యదు, 
తుర్వసు, [ద్రుహ్వి+అనులు= ఆ పేర్టు కలిగిన కొడుకులు; తండ్రికిన్‌= యయాతికి; ఇట్టు+అనిరి= ఈవిధంగా పలికారు. 


తాత్పర్యం: ఈవిధంగా వృద్దుడైన యయాతి కొడుకులందరినీ తనకడకు రప్పించి 'నాకు ఇం(ద్రియభోగాలను 
అనుభవించటంలో తృప్తి కలగక ఉన్నది. కావున మీలో ఒకడు నా ముసలితనం [గ్రహించి తనయౌవనాన్ని నాకు 
ఇవ్వవలసింది' అని యయాతి పలుకగా విని యదువు, తుర్వసుడు, [ద్రుహ్వి, అనువు అనే కుమారులు యయాతితో 
ఇట్టా చెప్పారు. 


విశేషం: (ద్రుహ్వి+అనులు= దుహ్యనులు (యణాదేశసంధి). 


ఆ. తగిలి జరయు రుజయు దైవవశంబున । నయ్యెనేని వాని ననుభవింత్రు 
గాక యెజింగి యెటింగి కడంగి యారెంటిం జే | కొందురయ్య యెట్టి కుమతు లైన. 193 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తగిలి= అంటి; జరయున్‌= ముసలితనమూ; రుజయున్‌= రోగమూ; దైవవశంబునన్‌= విధివశాన; అయ్యెన్‌, 
ఏని= అయినట్లయితే; వానిని= ఆ జరారోగాలను; అనుభవిం(త్రు, కాక= అనుభవిస్తారు కాని; ఎటింగి ఎటింగి= బాగా తెలిసి; 
(తెలిసి తెలిసి); కడంగి= పూని; ఆ రెంటిన్‌= ఆ జరారోగాలు రెండింటినీ; ఎట్టి కుమతులు+ఐనన్‌= ఎటువంటి బుద్దిహీను 
లైనా; చేకొందురు+అయ్య?= (గ్రహిస్తారా? గ్రహించరు. 


తాత్సర్యం: ముసలితనమున్నూ; రోగమున్నూ విధివశాన ఎవరికైనా కలిగితే వారు వాటిని అనుభవిస్తారు కాని, తెలిసి 
తెలిసి మరొకరినుండి కావాలని ఆ రెంటింటినీ ఎవరైనా ఎంతబుద్దిహీను లైనా గ్రహిస్తారా? 


విశేషం: అనుభవించుదురు. చువర్లంతోడి దుక్‌దకారానికి తకారమౌతుంది. అనుభవింతురు. ఉత్వలోపము - అనుభవింత్రు. 
ఆ(మ్రేడితం పరమైనను క్యార్థక మగుటచేత సంధి కాలేదు - ఎటింగియెటింగి. ఈపద్యం నన్నయ సూక్తి, 


క. నరలు గల కాము నైనను । దరుణులు రోయుదురు డాయ; ధనపతి యయ్యుం 
బురుషుండు దుర్వారజరా । పరిభూతి నభీష్టభోగబాహ్యు(డ కాండే. 194 


ప్రతిపదార్థం: నరలు, కల= నరసిన వెంట్రుకలు కల; కామున్‌+ఐనను= మన్మథుడినైనా (అందగాడినైనా) కూడా; తరుణులు= 
జవ్వనులు; డాయన్‌= సమీపించటానికి; రోయుదురు= ఏవగిస్తారు. (అసహ్యపడతారు); పురుషు(డు; ధనపతిఅయ్యున్‌= 
కుబేరు డైనా కూడా, అంటే సంపన్నుడైనా కూడ; దుర్వార జరాపరిభూతిన్‌= వారించ శక్యం కాని ముసలితనంవలని రోతచేత; 
అభీష్ట భోగ బాహ్యుండు+అ= ఇష్టము లైన భోగాలు వెలియైనవాడు; కాండు+ఏ= కాడా; అవుతాడు. 


తాత్సర్యం: నరసిన వెంట్రుకలు కలిగిన మన్మథుడి నైనా యౌవనవతులు సమీపించటానికి అసహ్యించుకొంటారు. 
పురుషుడు ధనవంతు డైనా కూడా (కుబేరుడైనప్పటికి) వారించశక్యం కాని ముసలితనంవలన కలిగేరోతచేత 
ఇష్టములెన భోగాలు పొంద వీలు లేనివాడు కాడా! 


విశేషం: ఇది నన్నయసూక్తి, 


వ. అని యొడంబడ కున్న నలిగి యయాతి 'యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాం దుర్వసు 
వంశంబునవారు ధర్మాధర్మవివేకశూన్యు లై సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా, ద్రుహ్యువంశంబునవారు 
డుపప్లవసంతార్యం బైన దేశంబునకు రాజులుగా, జరాదూషకుం డగుట ననువంశంబునవారు ముదియు 
నంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగు వారునుంగా శాపంబిచ్చి, యానలువురకుం 
గొండుక వాని శర్ష్మిష్టాపుత్తుం బూరుం బిలిచి యడిగిన, వాండు దండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై 
యయాతి యభిమతసుఖంబులు సహస్రవర్షంబు లనుభవించి తృప్తుం డై, పూరుజవ్వనంబు వానిక 
యిచ్చి, తన జరాభారంబు( దాన తాలి నిజాజ్ఞావిధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్రాది వర్ణముఖ్యుల 
నెల్ల రావించి మంత్రిపురోహితసామంత పారజన సమక్షంబున సకలక్షోణీ చక్రసామ్రాజ్యంబునకు( బూరు 
నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి. 195 

ప్రతిపదార్థం: అని; ఒడంబడక, ఉన్నన్‌= కొడుకులు ముసలితనం గ్రహించేందుకు అంగీకరించకుండా ఉండగా; యయాతి; 

యదువంశంబున వారు= యదువు వంశానికి చెందినవారు; రాజ్యంబునకున్‌= రాజ్యం చేసేందుకు; అయోగ్యులుగాన్‌= 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 315 


తగనివారౌనట్టుగా (తగని వారుగా); తుర్వసు వంశంబున వారు= తుర్వసు వంశానికి చెందిన వారు; ధర్మ+అధర్మ 
వివేకశూన్యులు+ఐ= ఇది ధర్మం. ఇది అధర్మం అనేజ్ఞానం లేనివారై; సంకీర్ష వర్ష కిరాతులకున్‌= సంకరజాతులైన వనచరులకు; 
రాజులుగాన్‌= రాజు లౌనట్టుగా; (ద్రుహ్యువంశంబున వారు= (ద్రుహ్యుని వంశానికి చెందినవారు, ఉడుప= ఉడుపప్లవ 
సంతార్యం బైన= తెప్పల చేతను, పడవల చేతను, (పుట్టుల చేతను) దాటటానికి యోగ్య మైన; దేశంబునకున్‌; రాజులుగాన్‌= 
రాజు లౌనట్టుగా; జరాదూషకుండు, అగుటన్‌= ముదిమిని నిందించిన వా డౌటచేత; అనువంశంబున వారు= అనువు 
వంశానికి చెందిన వారు; ముదియున్‌+అంతకున్‌= ముసలివారయ్యేంత వరకు; ఉండక= జీవించక; జవ్వనంబునన్‌+అ= 
యౌవనమందే; పంచత్వంబునకున్‌= మరణానికి (పంచభూతాలలో కలిసి పోవటానికి); అరుగు వారునున్‌+కాన్‌= వెళ్ళేవారు 
జొనట్టుగా; శాపంబు+ఇచ్చి; ఆ నలువురకున్‌= యదువు మొదలైన నలుగురికంటె; కొండుకవానిన్‌= చిన్నవాడిని; శర్మిష్టాపు త్రున్‌= 
శర్మిష్టా కుమారు డైన; పూరున్‌= పూరు డనే వాడిని; పిలిచి; అడిగినన్‌= నా ముసలితనం పుచ్చుకొని నీ యౌవనం ఇస్తావా 
అని అడుగగా; వాండు= ఆ పూరుడు; తండ్రి; కోరిన అట్టు+అ= తండ్రి మైన యయాతి కోరినట్టే; చేసినన్‌= చేయగా; 
నవయౌవనుండు+ఐ= (క్రొత్త యౌవనం కలవా డై; యయాతి; అభిమత సుఖంబులు= ఇష్టము లైన భోగాలు; సహస్ర 
వర్షంబులు= వేయి సంవత్సరాలు; అనుభవించి= పొంది తృప్తండు+ఐ= తృప్తి పొందినవా డై; పూరుజవ్వనంబు= పూరుని 
యౌవనం; వానికిన్‌+అ= వానికే; ఇచ్చి; తనజరా, భారంబున్‌= తన ముదిమి బరువును; తాను+అ= తానే; తాల్చి= వహించి; 
నిజ, ఆజ్ఞా విధేయ, చతుః+అంత, మహీతల, (బ్రహ్మక్షత్ర+ఆది వర్షముఖ్యులన్‌, ఎల్లన్‌= తన ఆజ్ఞకు విధేయ మైన నాలుగు 
సముద్రాల చేత చుట్టబడిన భూతలమందలి (బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు వర్ణాలలోని (ప్రధానులందరినీ; రావించి= 
రప్పించి; మంత్రి పురోహిత సామంత పౌరజన సమక్షంబునన్‌= మం(త్రులయొక్క, పురోహితులయొక్క; సామంతరాజులయొక్క; 
పురజనులయొక్క ఎదుట; సకలక్షోణీ చక్రసామ్రాజ్యంబునకున్‌= సర్వ భూవలయ సామ్రాజ్యానికి; పూరున్‌= పూరువును; 
అభిషిక్తున్‌+చేసి= అభిషేకించబడినవాడిని చేయగా, సర్వ (ప్రకృతి, జనంబులున్‌= ఎల్లపురజనులున్నూ; ఆ రాజునకున్‌; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: అని అంగీకరించకుండాఉన్న కొడుకులను కోపించి యయాతి యదువువంశానికి చెందినవారు రాజత్యానికి 
తగని వా రౌనట్టుగా, తుర్వసువంశానికి చెందినవారు ధర్మాధర్మజ్ఞానం లేనివా రై సంకర జాతులకు చెందిన 
ఆటవికులకు రాజు లౌనట్టుగా, ద్రుహ్యువంశానికి చెందినవారు తెప్పలచే దాటదగిన దేశానికి (జలమయమైన 
దేశానికి) రాజు లౌనట్టుగా; ముదిమిని నిందించినవా డవటంచేత అనువువంశానికి చెందినవారు ముసలివారయ్యేంత 
వరకు జీవించక యౌవనంలోనే మరణించువా రౌనట్టుగా శాప మిచ్చి, యదువు మొదలైన నల్నురికంటె చిన్నవాడు, 
శర్మిష్ట కుమారు డైన పూరుడిని పిలిచి అడుగగా అతడు తండ్రి కోరినట్టుగానే తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చి, 
అతని ముసలితనాన్ని తాను గ్రహించాడు. యయాతి నవ (క్రొత్త) యౌవన సమన్వితుడై ఇష్టభోగాలను వేయిసంవత్సరా 
లనుభవించి తృప్తి పొందినవా డై, అతడి యౌవనాన్ని ఆతడికే ఇచ్చి, తన ముసలితనాన్ని తానే ధరించి తనఆజ్ఞకు 
వశమైన నాల్గుసము(ద్రాలు హద్దులుగా గల భూతలమందున్న (బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన వర్ణాలలోని 
(ప్రధాను లందరినీ రప్పించి మంత్రులు, పురోహితులు, సామంతరాజులు మొదలైన పురజనుల ఎదుట సర్వభూతల 
సామ్రాజ్యానికి పూరుడిని అభిషేకించాడు. అప్పుడు పురజనులందరూ రాజును చూసి యిట్లా పలికారు. 


విశేషం: యదువంశంబు+వారు= తత్పురుషసమాసంలో కొన్నిచోట్ల “ని ఆగమంగా వస్తుంది. వంశంబున వారు. స్వామి, 
అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అనునవి సప్తప్రకృతులు. 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ.  అవిచారం బని పల్క నోడెదము ధర్హాభిజ్ఞ! నీయగ్రసం 
a 
భవుం డత్యున్నతశక్తియుక్తుండు మహీభారప్రగల్టుండు భా 
ర్గవదౌహిత్రుండు పాత్రుం డీయదు(డు లోకఖ్యాతు. డుండంగ నీ 
భువనేశత్వభరంబు. బూన్వం దగునే పూరున్‌ జఘన్యాత్మజున్‌. 196 


ప్రతిపదార్థం: ధర్మ+అభిజ్ఞ= ధర్మం తెలిసినవాడా!; అవిచారంబు, అని= అనాలోచిత మని; పల్కన్‌= చెప్పటానికి; ఓడెదము= 
భయపడుతున్నాము; అతి+ఉన్నతశక్తి యుక్తుడు= మిక్కిలి అధిక మైన సామర్థ్యంతో కూడినవాడు; మహీభార, ప్రగల్భుండు= 
భూమియొక్క బరువును వహించేందుకు సమర్ధుడు; భార్గవ దౌహిత్రుండు= శుక్రుడి కూతు రైన దేవయానికి కొడుకు; 
లోకఖ్యాతుండు= జగత్తులో (ప్రసిద్దుడు; పాత్రుడు= తగిన వాడు (యోగ్యుడు); నీ అగ్రసంభవుడు= నీ పెద్దకొడుకు; యదుండు; 
ఉండంగన్‌= ఉండగా; ఈ, భువన+ఈశత్వ, భరంబున్‌= ఈ జగ(త్రభుత్వ భారాన్ని; జఘన్యా+ఆత్మజున్‌= శూ[ద్రస్తీయందు 
పుట్టినకుమారుడిని (చిన్నవాడిని); పూరున్‌= పూరుడిని; పూన్సన్‌; తగున్‌, ఏ= వహింపచేయటం ఉచితమా? 


తాత్సర్యం: ధర్మం తెలిసిన ఓ యయాతి మహారాజా! అనాలోచిత మని చెప్పటానికి జంకుతున్నాము. అధికమైన 
సామర్థ్యంతో కూడినవాడూ, భూభారాన్ని వహించే నేర్పు కలవాడూ, తగినవాడూ, జగ(త్రసిద్దుడూ, శుక్రుడి మనుమడూ 
అయిన నీ పెద్దకొడుకు యదు వుండగా కనిష్టపుత్రుడు (తక్కువజాతిగస్ర్తీకి పుట్టినవాడు) అగు పూరుడిని రాజ్యభారం 
వహించేందుకు నియోగించటం తగునా? 


విశేషం: జఘన్య శబ్దం విశేషణం. దానికి కనిష్టుడు, నీచుడు, నిందితుడు అనే అర్థాలు ఉన్నాయి. అది స్త్రీ లింగమైనప్పుడు 

నీచస్ర్తీ, నింద్యురాలైన స్త్రీ అని అర్థం వస్తుంది. అటువంటి (స్తీ కుమారుడు జఘన్యాత్మజుడు. శర్మిష్ట రాజకుమార్తె అయినా 

కూడా దాసి అవటంచేత ఆమెకు జఘన్యా శబ్దం వాడబడింది. కనిష్టకుమారు డని చెప్తే ఎట్టిబాధా వుండదు. మంత్రుల 

మాటలలో అర్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని ఉన్నది. అర్జదర్శనాన్ని కలిగించే వర్ణాల, పదాల ఆరోహావరోహ॥క్రమం రచనలో 
థి యే! చు థ ac) 

పోషించటంద్యారా “సమాధి” అనే శబ్దగుణం రాణించింది. (సంపా.) 


వ. అనిన వారల కయ్యయాతి యి ట్లనియె. 197 


ప్రతిపదార్థం: అనినన్‌=పురజను లట్టా పలుకగా; ఆ+యయాతి; వారలకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: పురజనులు ఆవిధంగా పలుకగా ఆ యయాతి వారితో ఇట్లా అన్నాడు. 


క. యదు డగ్రతనూజుండు నా । హృదయ సముద్ధవు(డు దానయిన మద్వచనం 
బిది యేటిది యని కడు దు । ర్మదు€ డై చేయక కృతావ మానుం డయ్యెన్‌. 198 


ప్రతిపదార్థం: యదుండు+అ(గ్రతనూజుండు= జ్యేష్ట కుమారుడు (పెద్ద కొడుకు); నా హృదయ, సముద్భవుడు= నా 
ఆత్మజుడు; తాన్‌; అయినన్‌= అయినప్పటికీ; మత్‌, వచనంబు= నా పలుకు; ఇది; ఏటి+అది= ఇది ఎట్టిది; అని; కడు, 
దుర్మదుండు+ఐ= మిక్కిలి గర్విష్టుడై; చేయక= నామాట పాటించక; కృత+అవమానుండు= అవమానంచేసినవాడు; అయ్యెన్‌= 


అయినాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 317 


తాత్సర్యం: యదుండు నాజ్వేష్టకుమారుడు, ఆత్మజుడు అయినాకూడా చాలాగర్వితు డై నామాటను లెక్కచేయక 
నన్ను అవమానించినాడు. 


విశేషం: ఏటి+అది. అది, యవిశబ్దముల అత్తునకు వృత్తిని లోపం బహుళంగా జౌతుంది. 


క తనయుండు దల్లిదండ్రులు । పనిచినపని సేయండేని, పలు కెడలో. జే 

కొనందేని, వాడు తనయుం । డనంబడునే? పితృధనమున కర్లుం డగునే? 199 
ప్రతిపదార్థం: తనయుండు= కొడుకు; తల్లి+తండ్రి= తల్లిదండ్రులు; పనిచిన పని= ఆజ్ఞాపించిన పని; చేయండు+ఏని= 
చేయని వాడైతే; పలుకు= తల్లిదండ్రుల మాట; ఎడలోన్‌= మనస్సులో; చేకొనండు+ఏని= (గ్రహించనివాడైతే; వాండు= అట్టి 


కొడుకు, తనయుండు= కొడుకు; అనయిడున్‌+ఏ= అనబడునా; పితృధనమునకున్‌= తండ్రి యొక్క సొమ్ముకు; అర్హండు+అగున్‌+ఏ= 
తగినవా డౌనా? 


తాత్సర్యం: కొడుకు తల్లిదండ్రు లాజ్ఞాపించిన పని చేయకపోతే, వారివాక్యం హృదయ పూర్వకంగా అంగీకరించకపోతే 
అట్టివాడు కొడుకు అనబడతాడా? తండ్రిసొామ్ముకు తగినవాడు అవుతాడా? కాడు. 


క. పూరుండు గొండుక యయ్యును । భూరిగుణజ్యేష్టుండును సుపుత్రుడు నవనీ 

భారసహిష్టుండు నాతండ । కోరినకార్యంబు దీర్చి కుశలుం డగుటన్‌. 200 
ప్రతిపదార్థం: పూరుండు; కోరిన కార్యంబు= తండ్రినైన నేను కోరినపని; తీర్చి= నెరవేర్చి; కుశలుండు= నేర్పరి; అగుటన్‌= 
అగుటచేత; కొండుక+అయ్యును= వయసులో చిన్నవా డైనాకూడా; భూరి, గుణజ్యేష్టుండును= అధికము లైన గుణాలలో 
పెద్దవాడున్నూ; సుపుత్రుండున్‌= యోగ్యుండైన కుమారుడున్నూ; అవనీభార సహిష్టుండున్‌= భూమియొక్క బరువును వహించే 
ఓర్పుకలవాడున్నూ; ఆతడు+అ= అతడే. (అయ్యాడు). 


తాత్సర్యం: పూరుడు తండ్రి నైన నేను కోరినపని నెరవేర్చిన నేర్పరి అవటంచేత, వయసులో చిన్నవాడైనా, అధికము 
లైన గుణాలచేత అ(గ్రజుడూ, యోగ్యు డైన పుత్రుడూ, భూమిబరువును వహించే సహనం కలవాడూ అతడే. 


వ. “నా జరాభారంబు. దాల్చిన పుత్తుండ రాజ్యంబున కర్పుండును వంశకర్తయు నగు; శుక్రవచనంబును నిట్టిద' 
యని యయాతి ప్రకృతిజనంబుల నొడంబటిచి, పూరు నఖిల భూభారధురంధరుం జేసి, యదుప్రభృతులం 
బ్రత్యంత భూములకు రాజులం జేసి, తాను వేదవేదాంగపారగు లయిన బ్రాహ్మణులతోడం 
దపోవనంబునకుం జని, యందు. గందమూల ఫలాశనుం డై వన్యంబులయిన ఫలంబుల హవ్యకవ్యంబుల 
నగ్నిభట్టారకుం బితృదేవతలం దనుపుచు, వానప్రస్థ విధానంబు( దప్పక శిలోంఛవృత్తి నతిథిభుక్తశేషం 
బుపయోగించుచు, నియతాత్ముం డై జితారిషడ్వర్లుండును నయి సహస్ర వర్షంబులు దపంబు సలిపి 
సర్వసంగ విముక్తుం డై, సర్వద్వంద్వంబులును విడిచి ముప్పది యేండ్లు నిరాహారుం డయి, యొక్కయేండు 
వాయుభక్షకుం డయి, పంచాగ్నిమధ్యంబున నిల్లి, యొక్కయేండు నీటిలో నేకపాదంబున నిలిచి, 
మహాఘోరతపంబు సేసి, దివ్య విమానంబున దేవలోకంబునకుం జని, యందు దేవర్షిగణపూజితుం డై 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రహ్మలోకంబునకుం జని, యందు బ్రహ్మర్షిగణపూజితుం డై యనేక కల్పంబు లుండి, క్రమ్మటి 
నింద్రలోకంబునకు వచ్చిన నింద్రుండు వానిం బూజించి యి ట్లనియె. 201 


ప్రతిపదార్థం: నాజరా, భారంబున్‌= నా ముదిమి బరువును; తాల్చిన= వహించిన; పుత్రుండు+అ= కొడుకే; రాజ్యంబునకున్‌= 
రాజ్యపరిపాలనకు; అర్హుండును= తగినవాడును; వంశకర్తయున్‌= వంశాన్ని కొనసాగించినవాడును; అగున్‌; శుక్రవచనంబును= 
శుక్రునియొక్క వాక్యం కూడ; ఇట్టి+అది+అ= ఇట్టిదే; అని; యయాతి; ప్రకృతి జనంబులన్‌= పురజనులను; ఒడంబటిచి= 
ఒప్పించి (అంగీకరింప జేసి); పూరున్‌= పూరుని; అఖిల, భూ, భార, ధురంధరున్‌= సమస్త (సర్వ) భూభారాన్ని వహించేవాడిని; 
చేసి; యదుప్రభృతులన్‌= యదువు మొదలైన వారిని; ప్రత్యంత భూములకున్‌= మిక్కిలి సమీపంలో ఉన్న దేశాలకు 
(మ్రైచ్చదేశాలకు); రాజులన్‌+చేసి; తాను; వేద, వేదాంగ, పారగులు+అయిన= వేదాలయొక్క; శిక్షా వ్యాకరణాది వేదాంగాలయొక్క 
అంతం చూచిన, అంటే వేద వేదాంగాలను బాగా ఎటీగిన; బ్రాహ్మాణులతోడన్‌= తపః+వనంబునకున్‌= తపస్సు చేసికొనేందుకు 
తగిన అడవికి; చని= వెళ్ళి; అందున్‌= ఆ వనమందు; కంద, మూల, ఫల, అశనుండు+ఐ= దుంపలు, వేర్లు, పళ్ళు ఆహారంగా 
కలవాడై; వన్యంబులు+అయిన= అడవిలో పుట్టిన; ఫలంబులన్‌= పళ్ళతో; హవ్యకవ్యంబులన్‌= దేవతల కివ్వదగిన అన్నంచేతను; 
పితృదేవతల కివ్వదగిన అన్నంచేతను, (ఇక్కడ అన్నమంటే ఆహారం) అగ్నిభట్టారకున్‌= హవ్యములచే పూజ్యా డైన అగ్నిని; 
పితృదేవతలన్‌= కవ్యములచే పితృదేవతలను; తనుపుచున్‌= తృప్తి నొందిస్తూ; వానప్రస్థ, విధానంబున్‌= నాల్గు ఆశ్రమాలలో 
మూడవది వానప్రస్థం, వాన(ప్రస్థు డంటే వనవాస(వ్రతాన్ని అవలంబించేవాడు; అట్టివాడి నియమాన్ని; తప్పక= మానక; 
శిలా+ఉంఛవృత్తిన్‌= రాళ్ళలో రాలిన గింజలను ఏరుకుని తినట మనే జీవనోపాయంతో; అతిథిభుక్తశేషంబు= అతిథులు 
తినగా మిగిలిన ఆహారాన్ని; ఉపయోగించుచున్‌= (గ్రహిస్తూ; నియత+ఆత్ముండు+అయి= నియమంతో కూడిన ఆత్మకలవాడై; 
బిత+అరి+షట్‌+వర్గుండునున్‌= జయించబడిన కామ(క్రోధాదు లనే అంతఃశ్నత్రుసమూహం కలవాడును; అయి; సహ(స్రవర్షంబులు= 
వేయి ఏళ్ళు; తపంబు; సలిపి= చేసి; సర్వ, సంగ, విముక్తుండు+ఐ= అన్ని ఆసక్తులచేత విడువబడిన వాడై; సర్వద్వంద్వంబులున్‌= 
శ్రీత్రోష్ట సుఖదుఃఖాది సకల ద్వంద్వాలను; విడిచి; ముప్పది యేండ్లు; నిరాహారుండు+అయి= ఆహారం లేనివా డై; ఒక్కయేండు; 
వాయుభక్షకుండు+అయి= గాలిని మాత్రం తినేవాడై; పంచ+అగ్ని మధ్యంబునన్‌= ఐదు అగ్నులనడుమ; నిల్చి; ఒక్క, ఏడు; 
నీటిలోన్‌; ఏకపాదంబునన్‌= ఒంటికాలితో; నిలిచి; మహత్‌+ఘోరతపంబు= గొప్పతీ(వ మైన తపస్సును చేసి; దివ్య, విమానంబునన్‌= 
దేవతాసంబంధ మైన విమానమందు; దేవలోకంబునకున్‌= స్వర్గలోకానికి; చని= వెళ్ళి; అందున్‌= స్వర్గలోకంలో; (బ్రహ్మ+బుషి 
గణ పూబితుండు+ఐ= (బ్రహ్మర్షుల సముదాయంచేత పూజించబడినవా డై; అనేక, కల్పంబులు= 'పెక్కుయుగాలు; ఉండి; 
(క్రమ్మజన్‌= మళ్ళీ; ఇంద్రలోకంబునకున్‌= ఇంద్రుడి లోకానికి; (అనగా స్వర్గలోకానికి); వచ్చినన్‌= రాగా; ఇంద్రుండు; వానిన్‌= 
యయాతిని; పూజించి; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: “నా ముదిమిబరువు వహించిన కొడుకే రాజ్యపాలనానికి తగినవాడూ, వంశాన్ని కొనసాగించే వాడూ 
అవుతాడు. శుక్రుడుకూడ ఈ విధంగానే (ఇట్లాగే) చెప్పి ఉన్నాడు" అని యయాతి పురజనులను ఒప్పించి పూరుడిని 
సకలమహీభారాన్ని వహించే చక్రవర్తిగా చేసి, యదువు మొదలైనవారిని సన్నిహితప్రదేశాలకు రాజులుగా చేసి, తాను 
వేదాలను వేదాంగాలను బాగా చదివిన బ్రాహ్మణులతో తపోవనానికి వెళ్ళాడు. ఆ వనంలో అతడు దుంపలను 
వేర్లను పళ్ళను భుజిస్తూ అడవి పళ్ళచేతను హవ్యాలచేతను అగ్నిదేవుడిని, కవ్యాలచేత పితృదేవతలను తృప్తి పొందిస్తూ 
(పరుస్తూ) వాన(ప్రస్థాశ్రమనియమం తప్పక శిలలయందు రాలిన గింజలను ఏరుకొని తినటమే వృత్తిగా కలవాడై, 
అతిథులు తినగా మిగిలిన ఆహారాన్ని సేవిస్తూ నియమంతో కూడిన ఆత్మ కలవాడూ, అరిషడ్వర్లాలను జయించిన 
వాడూ అయి, వెయ్యేళ్ళు, తపస్సు చేశాడు. తర్వాత సర్వసంగాలను, శీతోప్లసుఖ దుఃఖాది ద్వంద్వాలను వీడిచి 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 319 


ముప్పైఏళ్ళు ఆహారం లేకుండా, ఒక్కఏడు వాయువునుమాత్రం భక్షిస్తూ ఐదగ్నుల మధ్య నిలిచి (నిలబడి); ఒకఏడు 
నీటిలో ఒంటికాలిపై నిలబడి గొప్పతీవ్ర మైన తపస్సు చేసి దేవతావిమానంలో స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ స్వర్గలోకంలో 

d= రూ "భై fs 
దేవర్షులసమూహంచేత పూజించబడి బ్రహ్మలోకానికి వెళ్ళి, అక్కడ (బ్రహ్మర్షులసమూహంచేత పూజించబడి అనేకకల్పా 
లుండి మళ్ళీ ఇంద్రలోకానికి రాగా, ఇంద్రుడు అతడిని పూజించి యిట్లా పలికాడు. 


విశేషం: ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం - (త్రేతాగ్నులు. ఇవి (క్రమంగా వేదికి పూర్వ, దక్షిణ, పశ్చిమదిశలలో 
(దిక్కులలో) ఉంటాయి. ఈ మూడిటికి సభ్యం, అవసథ్యం అనే రెండు కలిస్తే పంచాగ్నులు. ఈరెండు వేదికి ఈశాన్యదిక్కులో 


ఉంటాయి. (బ్రహ్మ+బుషి - (బ్రహ్మర్షి - గుణసంధి. 
©. 'కొడుకుజవ్వనంబు( గొని నీవు నిజరాజ్య । భూరిభరము వాని బూన్గునప్పు 


డతని కెద్ది గిపి? తని యడిగిన హరి ।; కయ్యయాతి యిట్టు లనుచు. బలికె. 202 


ప్రతిపదార్థం: కొడుకు జవ్వనంబున్‌= కొడు కైన పూరుడి యౌవనం; కొని= (గ్రహించి; వానిన్‌= ఆ పూరుని; నీవు; నిజ, 
రాజ్యభూరి భరమున్‌= నీ రాజ్యంయొక్క అధికమైన భారాన్ని; పూన్చు+అప్పుడు= వహింపచేసేటప్పుడు; అతనికిన్‌= ఆ 
పూరునికి; ఎద్ది, కణపితి(వి) అని= ఏది బోధించితివి అని; అడిగినన్‌; హరికిన్‌= ఇంద్రుడికి; ఆ+యయాతి; ఇట్టులు; 
అనుచున్‌; పలికెన్‌. 


తాత్సర్యం: ‘కొడుకైన పూరుడి యౌవనాన్ని నీవు (గ్రహించి, అతడిని విసృతమైన నీ రాజ్యభారాన్ని భరింప 
చేసేటప్పుడు అతని కేమి బోధించావు? అని ఇంద్రుడు అడుగగా యయాతి ఇంద్రుడితో ఇట్లా పలికాడు. 
యయాతి పూరునకు బోధించిన నీతులు (సం.1-82-6) 


క. ఎటుక గలవారి చరితలు | గజిచుచు, సజ్జనుల గోష్టి. గదలక ధర్మం 
బెటు(గుచు, నెటి(గిన దానిని | మటివ కనుష్టించునది సమంజసబుద్దిన్‌. 203 


ప్రతిపదార్థం: ఎలుక, కలవారి చరితలు= జ్ఞానం కలవారి చరిత్రలు; కజచుచున్‌=అభ్యసిస్తూ; సజ్జనుల, గోష్టిన్‌= మంచివారి 
సల్లాపమందు; (సభయందు); కదలక; ధర్మంబు; ఎబుగుచున్‌= తెలిసికొంటూ; ఎజీంగిన దానిని= తెలిసికొన్న దానిని; 
మబవక= మటజుచిపోక; సమంజస బుద్దిన్‌= న్యాయంతో కూడినబుద్దితో; అనుస్టించునది= చేయవలెను. 


తాత్పర్యం: జ్ఞానం కలవారి చరిత్రలు అభ్యసిస్తూ సజ్జనులసల్హాపమందు కదలకుండా ధర్మం తెలిసికొంటూ, 
తెలిసికొన్నదానిని మరిచిపోకుండా న్యాయంతో కూడిన బుద్ధితో చేయాలి. (ఆచరించాలి). 
విశేషం: మణవక+అనుష్టించునది= అత్వసంధి. 


క. ఇచ్చునది పాత్రునకు ధన । మచ్చుగ; నొరు వే(డకుండునది; యభిముఖు లై 
వచ్చిన యాశార్జుల వృథ । పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్‌. 204 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాత్రునకున్‌= అర్హుడికి; అచ్చుగన్‌= తగినట్టుగా; ధనము; ఇచ్చునది= ఈయవలయును (ఇవ్వవలసింది); 
ఒరున్‌= ఇతరుని; వే(డక+ఉండునది= ప్రార్థించకుండా ఉండాలి; అభిముఖులు+ఐ= ఎదురుముఖం కలవారై; వచ్చిన, 
ఆశా+అర్జులన్‌= కోరికలను అడిగేవారికి, (ఆశతో కూడిన యాజకులను); వృథపుచ్చక= వ్యర్థం చేయక; సర్వభూత ట్రీతిన్‌= 
ఎల్ల జీవులకును సంతృప్తిని, చేయునది= చేయవలెను (చేయాలి). 


తాత్సర్యం: అర్హుడికి తగినట్టుగా ధన మివ్వాలి. ఇంకొకరిని అడగకుండా. ఎదురుగా వచ్చిన యాచకులను వ్యర్థం 
చేయక (నిరాశపుచ్చక) సకలజీవులకూ సంతృప్తి చేయాలి. (తృప్తిని కలిగించాలి). 


విశేషం: ఉండు+అది= 'విధియందు అది యను తచ్చబ్దంబును ముందు నుగాగమంబు నగును ఉండునది. 


క. మనమునకు( బ్రియంబును హిత । మును బథ్యము. దథ్యమును నమోఘము మధురం 
బును బరిమితమును నగు పలు | కొనర(గ బలుకునది ధర్మయుతముగ సభలన్‌. 205 


ప్రతిపదార్థం: మనమునకున్‌= మనస్సుకు; ప్రియంబున్‌= (ప్రీతికలిగించేదీ; హితమును= మేలు కలిగించేదీ; పథ్యమున్‌= 
తగినదియున్నూ; తథ్యమును= సత్యమైనదీ; అమోఘమున్‌= వ్యర్థం కానిదీ మధురంబును= తీయనిదీ; పరిమితమును= 
సంక్షిప్తమైనదీ; అగు పలుకు= అయిన మాట; ఒనరంగన్‌= ఒప్పేటట్టుగా; సభలన్‌= సభలలో; ధర్మయుతముగన్‌= ధర్మంతో 
కూడి ఉండేటట్లుగా; పలుకునది= పలకాలి. 


తాత్సర్యం: సభలలో మనసుకు ప్రీతి కలిగించేదీ, మేలైనదీ, ఉచితమైనదీ, సత్యమైనదీ, తీయనిదీ, విసృతం కానిదీ, 
అయినమాట ధర్మంతో కూడుకొని ఉండేటట్టుగా పలకాలి. 


విశేషం: సభలలో మానవు డేవిధంగా మాటాడాలో నన్నయ ఈపద్యంలో సూచిస్తున్నాడు. పలికే పలుకు మితమైనది, 
హితమైనది, సత్యమైనది అయి ఉండాలి అని అతని అభిప్రాయం. “మిత హిత సత్యవాక్య జనమేజయ)” అని అతడు 
జనమేజయుడిని సంబోధించాడు. కావ్యంలోకూడ నన్నయవాక్యాలు అట్టాగే ఉంటాయి. 


సీ, వదన బాణాసన వ్యక్తముక్తము లైన । పలుకు ల న్మడువా(డి బాణతతుల( 
బరమర్మలక్ష్యముల్‌ పాయక భేదించు । చుండెడి దుర్భ్గనయోధవరుల 
కడనుండ కున్నది; కరుణ యార్జవమక్ష | జయము సత్యంబును శమము శౌచ 
మను నివి యెద నిల్పునది; శత్రుషడ్వర్గ । జయమందునది శుద్ధశాంతబుద్ధి; 


తే. మదము. గామము. గ్రోధంబు మత్సరంబు | లోభమును మోహమును నను లోని సహజ 
వైరివర్గంబు నొడిచినవాండ యొడుచు । నశ్రమంబున వెలుపలి యహితతతుల. 206 


ప్రతిపదార్థం: వదన, బాణాసన, వ్యక్తముక్తములు+ఐన= ముఖ మనే ధనుస్సునుండి వెలువడినవై విడవబడిన; పలుకులు+అన్‌, 
కడు వాండి బాణతతులన్‌= పలుకు లనే మిక్కిలివాడి యైన బాణాలసమూహంచేత; పర, మర్మ లక్ష్యముల్‌= ఇతరులయొక్క 
జీవస్థానాలనే గురులను; పాయక= విడువక; భేదించుచున్‌+ఉండెడి= చీలుస్తుండెడి; దుర్జన యోధవరులకడన్‌= దుష్టులైన 
జను లనబడే యోధడశ్రేష్టులచెంత; ఉండక+ఉన్నది= ఉండకుండవలెను; కరుణ= దయ; ఆర్జవము= బుజుత్వం; అక్షజయము= 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 321 


ఇంద్రియజయం; సత్యంబును; శమము= అంతరిం(ద్రియనిగ్రహం; శౌచము= శుచిత్వం; అను+ఇవి= అనువీటిని; ఎదన్‌= 
హృదయమందు; నిల్పునది= స్థిరంగా ఉండేటట్టు చేయాలి; శత్రు; షట్‌ వర్గ జయము= కామాదులైన ఆర్లురుశత్రువుల 
సముదాయాల జయము; శుద్దశాంతబుద్దిన్‌= నిర్మలం, శాంతం ఐనదైన బుద్దితో; అందునది= పొందవలయును; మదమున్‌= 
గర్వాన్ని; కామమున్‌; క్రోధంబున్‌= కోపము; మత్సరంబున్‌= మాత్సర్యం; లోభమును= పిసినారితనాన్ని; మోహమునున్‌= 
అజ్ఞానాన్ని; అను; లోనిసహజవైరి వర్గంబున్‌= సహజమైన అంత శృత్రు సముదాయాన్ని (సహజం అంటే స్వభావసిద్దమైనది); 
ఒడిచిన, వాడు+అ= ఓడించినవాడే; వెలుపలి, అహిత, తతులన్‌= బయట నున్న శత్రువుల సముదాయాన్ని; అశమంబునన్‌= 
శ్రమలేకుండ, ఒడుచున్‌= ఓడిస్తాడు.(ఓడించగలడు). 


తాత్సర్యం: ముఖమనే వింటియందు వ్యక్తములై విడువబడిన మాట లనే వాడియెన బాణాల సమూహంతో, 
ఇతరుల మర్మాలనే గుజులను, విడవక చీలుస్తుండే దుష్టు లైన యోధశ్రేష్టుల చెంత నివసించకూడదు. దయ, 
బుజుత్వం, ఇంద్రియజయం, సత్యం, బహిరింద్రియని[గ్రహం, శుచిత్వం అనే వాటిని హృదయంలో నిలపాలి. 
నిర్మల మైన శాంతబుద్దితో కామాది వైరులను ఆరుగురిని జయించాలి. గర్వం, కామం, కోపం, మత్సరం, 
పిసినారితనం, అజ్ఞానం అనే సహజమైన అంతశ్ళత్రువుల సముదాయాన్ని ఓడించినవాడే బహిశ్ళత్రువుల సముదాయాన్ని 
(శమలేకుండా ఓడిస్తాడు. 


విశేషం: అలం: రూపకాలంకారం. ఉండు+అది= ఉండునది కావాలి. కాని నన్నయ దానికి బదులు ఉన్నది అని వాడాడు. 
కామ(క్రోధలోభమోహమదమాత్సర్యాలు సహజములైన అంతళ్ళ(త్రువులు. వెలుపలి శత్రువులు రాజులు, మానవులు మొదలైనవారు. 


వ. “అని పూరుం గఅపితి; నమ్మహాపురుషుం డొరులకు6 గటిపునట్టి సర్వగుణసంపన్నుం' డనిన విని యింద్రుండు 
వెండియు నయ్యయాతి కి ట్లనియె. 207 
ప్రతిపదార్థం: అని; పూరున్‌= పూరుని; కజపితిన్‌= బోధించాను; ఆ, మహత్‌, పురుషుండు= ఆ మహానుభావుడు; 


ఒరులకున్‌= ఇతరులకు; కజపు+అట్టి= బోధించేటి; సర్వగుణ సంపన్నుండు= సకల సద్దుణాలతో కూడినవాడు; అనినన్‌= 
అని యయాతి పలుకగా; విని; ఇం(ద్రుండు; వెండియున్‌= మరల; ఆ+యయాతికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'అని నా కొడు కైన పూరుడికి బోధించాను. ఆ మహాత్ముడు ఇతరులకు బోధించగల సర్వగుణాలతో 
కూడినవాడు” (అతడికి ఇతరులు బోధించవలసిన అవసరం లేదని భావం), అని యయాతి పలుకగా విని 
ఇంద్రుడు మరల ఆ యయాతితో ఇట్టా పలికాడు. 


నిశేషం: యయాతి తనకొడు కైన పూరుడిని మహాపురుషుడు అనటానికి కారణం అతడి సద్గుణసంపదలే. 


క. ఏమి తపం బొనరించితి । భూమీశ్వర! పుణ్యలోక భోగంబులం దే 
జోమహిమ ననుభవించితి । సామాన్యమె శతసహస్రసంవత్సరముల్‌. 208 


ప్రతిపదార్థం: భూమి+-ఈశ్వర= ఓరాజా! యయాతీ! ఏమితపంబు= ఏతపస్సు; ఒనరించితి(వి)= చేశావు; శతసహస్ర 
సంవత్సరముల్‌= వందల వేల యేళ్ళు; పుణ్యలోక, భోగంబులన్‌= స్వర్గాది పుణ్యలోకాలలోని సౌఖ్యాలను; తేజస్‌+మహిమన్‌= 
కాంతియొక్క మహత్యంచేత; అనుభవించితి(వి)= పొందావు; సామాన్యము+ఎ= సాధారణమా?. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓమహారాజా! నీవు ఏ (మి) తపస్సు చేశావు? వందవేలయేళ్ళు తేజస్సుయొక్క మహత్తంచేత, స్వర్గలోక 
పుణ్యంచేత స్వర్గాదిలోకాలలోని సౌఖ్యాల ననుభవించావు. ఇది అసాధారణం. 


వ. అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె. 209 
తాత్సర్యం: అని ఇంద్రుడు పలుకగా ఆ యయాతి ఇట్లా అన్నాడు. 


క. సురదైత్య యక్షరాక్షస । నరఖేచర సిద్దమునిగణ ప్రవరుల భా 
సురతపములు నాదగు దు । ష్కరఘోరతపంబు సరియు( గా వమరేంద్రా!. 210 


ప్రతిపదార్థం: అమర+ఇం(ద్రా= దేవతలకు రాజైన ఓయింద్రుడా! సురదైత్య యక్షరాక్షస నరఖేచర సిద్దముని గణ(ప్రవరుల= 
దేవతల, దితికుమారులైన దైత్యుల, యక్షుల, రాక్షసుల, మానవుల, ఖేచరుల (ఆకాశంలో సంచరించేవారు) సిద్దుల, మునుల 
సముదాయంలో శ్రేష్టులైన వారియొక్క; భాసుర తపములు= (ప్రకాశించే తపస్సులు; నా+అది+అగు= నాదగు; దుష్కర, 
ఘోరతపంబు= చేయశక్యం కాని తీవ్రమైన తపస్సుకు; సరియున్‌, కావు= సమానం కావు. 


తాత్సర్యం: దేవతలకు రాజువైన ఓ ఇంద్రుడా! దేవతల, దైత్యుల, యక్షుల, రాక్షసుల, మానవుల, ఆకాశ సంచారుల, 

సిద్దుల, మునుల, సముదాయాలలో శ్రేష్టు లైనవారి ప్రకాశించే తపస్సులు, చేయశక్యం కాని తీవ్రమైన నాతపస్సుకు 
(=| యా యా 

సమానం కావు. 


విశేషం: ఇక్కడ యయాతి తన తపస్సు సుర దైత్యాదుల తపస్సుకంటె మించినదనీ, అసమానమైన దనీ గర్వంతో పలికాడు. 
ఈ గర్వమే అతని పతనానికి కారణ మయింది. 


ఇంద్రుడు యయాతిని స్వర్గలోక భ్రష్టునిం జేయుట (సం.1-83-3) 


వ. అని తపోభిమానంబున మహర్షులతపంబు లవమానించి పలికిన నయ్యయాతిగర్వంబునకు సహింపక 
యింద్రుం డలిగి 'నీకు దేవలోకసుఖానుభవంబులందు( బుణ్యసమాప్తియయ్యె; నీగర్వంబు నిన్నింత సేసె; 
నింక నధోలోకంబున కరుగు” మనిన వాండును 'మనుష్యలోకంబునకుం బోవనోప; నంతరిక్షంబున 
సద్దువనంబున సత్సంగతి నుండు నట్లుగా నాకు. బ్రసాదింపు' మని యింద్రుననుమతంబు వడసి. 21 1 


ప్రతిపదార్థం: అని; తపన్‌+అభిమానంబునన్‌= తన తపస్సునందలి అభిమానంచేత; మహర్షుల, తపంబులు= గొప్ప 
మునులయొక్క తపస్సులు; అవమానించి= తక్కువపరచి; పల్కినన్‌= పలుకగా; ఆ+యయాతి గర్వంబునకున్‌= ఆ 
యయాతియొక్క గర్వానికి; సహింపక= ఓర్వక, ఇంద్రుండు; అలిగి= కోపించి; నీకున్‌; దేవలోక సుఖ+అనుభవంబులందున్‌= 
స్వర్గలోకంలోని సుఖాలను అనుభవించటంలో; పుణ్యసమాప్తి, అయ్యెన్‌= నీవు చేసిన పుణ్యం పూర్తి అయింది; నీగర్వంబు; 
నిన్నున్‌, ఇంత చేసెన్‌= నీ కింత చెడ్డ చేసింది; ఇంకన్‌= ఇకముందు; అధస్‌+లోకంబునకున్‌= కిందిలోకానికి; అరుగుము; 
అనినన్‌= వెళ్ళుమని పలుకగా; వాండును= యయాతియు; మనుష్య, లోకంబునకున్‌= మానవలోకానికి; పోవన్‌, ఓపన్‌= 
వెళ్ళలేను; అంతరిక్షంబునన్‌= ఆకాశమందు; సత్‌, భువనంబునన్‌= నక్షత్రలోకాన; సత్‌, సంగతిన్‌= నక్షత్రాల స్నేహంతో; 
ఉండు, అట్టుగాన్‌= ఉండేవిధాన; నాకున్‌; ప్రసాదింపుము= అనుగ్రహించుము; అని; ఇంద్రు+అనుమతంబు= ఇంద్రునియొక్క 
సమ్మతి; పడసి= పొంది. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 323 


తాత్సర్యం: అని తపస్సునందు గర్వంచేత మహామునుల తపస్సులను తక్కువచేసి పలుకగా, ఆ యయాతి 
గర్వానికి సహించక ఇంద్రుడు కోపించి 'నీకు స్వర్గలోకసుఖాల ననుభవించటంలోని పుణ్యం క్షీణించింది. నీ గర్వం 
నీకు ఇంతహాని చేసింది. ఇక ముందు అధోలోకాలకు వెళ్ళు మని పలుకగా, యయాతి 'నేను మానవలోకానికి 
వెళ్ళలేను; ఆకాశంలో నక్షత్రలోకమందు నక్షత్రాల స్నేహంతో ఉండేటట్టుగా న న్ననుగ్రహించు' మని ఇంద్రుడి 
సమ్మతి పొంది. 


విశేషం: కామ్యకర్మలను చేసేవారు ఆ పుణ్యం కారణంగా స్వర్గానికి పోతారు. అక్కడ వారు భోగాలను అనుభవిస్తే వారి 
పుణ్యం క్షీణిస్తుంది. అపుడు వారు మళ్ళీ మనుష్యలోకాన జన్మిస్తారు. ఈ విషయమే శ్షీణే పుణ్యే మర్య్యలోకం విశన్తి' అని 
భగవద్గీతలో చెప్పబడింది. 
తే.  అంతరిక్షంబువలన దిగంతరములు । వెలుంగ6 జనుదెంచు నాతని విమలదీప్తి 

సూచి సద్దణములు గడు. జోద్య మంది । రురుతరద్యుతి యిది యేమి యొక్కొయనుచు. 212 


ప్రతిపదార్థం: అంతరిక్షంబు వలనన్‌= ఆకాశందెస; దిక్‌+అంతరములు= దిక్కులయొక్క మధ్యభాగాలు; వెలు(గన్‌= ప్రకాశించగా; 
చనుదెంచు, ఆతని= వచ్చు యయాతియొక్క; విమలదీప్తి= నిర్మలమైన కాంతి; చూచి; సత్‌+గణములు= నక్షత్రగణాలు; 
ఉరుతరద్యుతి, ఇది= మిక్కిలి అధికమైన యీ కాంతి; ఏమి; ఒక్కొ= ఏమోకదా; అనుచున్‌; కడున్‌= మిక్కిలి; చోద్యము+అందిరి= 
ఆశ్చర్యం పొందారు. 


తాత్పర్యం: ఆకాశందెస దిక్కులమధ్యభాగాలు (ప్రకాశింపగా వచ్చే యయాతియొక్క నిర్మల మైన కాంతి చూచి 
అధిక మైన ఈకాంతి ఏమో కదా! అంటూ నక్షత్రగణాలు ఎక్కువ ఆశ్చర్యాన్ని పొందాయి. 


వ. అంతనయ్యయాతి దౌహిత్రు లయిన యష్టకుండును బ్రతర్దనుండును వసుమంతుండును నౌశీనరుం 
డయిన శిబియు ననువారలు సద్దువన నివాసులు దమ యొద్దకుం జనుదెంచిన యయాతి నధిక 
తేజోమయు ననంత పుణ్యమూర్తిం గని నిసర్గస్నేహంబున నభ్యాగత పూజల సంతుష్టుంజేసి 'నీవెవ్వండ? 
వెం దుండి యేమికారణం బున నిందులకు వచ్చి” తని యడిగిన వారలకు నయ్యయాతి యి ట్లనియె. 213 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; ఆ+యయాతి ఆ యయాతియొక్క; దౌహిత్రులు+అయిన= కూతురి కొడుకు లైన 
అష్టకుడు, (ప్రతర్దనుడు, వసుమంతుడు; జౌళశీనరుండు+ఐన= ఉశీనర దేశానికి రాజైన; శిబియున్‌; అనువారలు+అనే పేర్లు 
కలవారు సత్‌+భువన నివాసులు= నక్షత్రలోకాన నివసించేవారు; తమ యొద్దకున్‌= తమ వద్దకు; చనుదెంచిన= వచ్చిన; 
యయాతిన్‌; అధిక, తేజోమయున్‌= గొప్ప తేజస్సుతో కూడిన వాడిని; అనంతపుణ్య మూర్తిన్‌= అంతం లేని పుణ్యం రూపు 
ధరించినవాడిని; కని= చూచి; నిసర్గ స్నేహంబునన్‌= సహజమైన (ప్రేమతో; అభ్యాగత పూజలన్‌= అతిథులకు చేయవలసిన 
పూజలచేత; (భోజన సమయంలో వచ్చిన అతిథి - అభ్యాగతుడు); సంతుష్టున్‌ చేసి= సంతోషించిన వాడినిగా చేసి; నీవు; 
ఎవ్వండవు; ఎందున్‌+ఉండి= ఎక్కడినుండి; ఏమి కారణంబునన్‌= ఏ కారణం చేత; ఇందులకున్‌= ఇచ్చటికి; వచ్చితి(వి); 
అని; అడిగినన్‌; వారలకున్‌= ఆ అష్టకాదులకు; ఆ+యయాతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అటు తరువాత ఆ యయాతి కూతురి కొడుకులైన అష్టకుడు, ప్రతర్హనుడు, వసుమంతుడు, ఉశీనరదేశానికి 
సంబంధించిన శిబి అనబడేనక్షత్ర లోకనివాసులైన వారు తమవద్దకు వచ్చిన గొప్పతేజస్సుతో కూడిన అధికమైనపుణ్యం 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూపుధరించిన యయాతిని చూచి, సహజమైన(పేమతో అభ్యాగతులకు చేయవలసిన పూజలతో సంతోషపెట్టి 'నీ 
వెవరివి? ఎక్కడినుండి ఏ కారణాన ఇక్కడకు వచ్చావు" అని అడుగగా వారికి ఆ యయాతి ఇట్లా పలికాడు. 


క. అనవద్యధర్మచరితం । బున నున్నతు( దైన నహుషుపుత్తుండం బూరుం 
డను మధ్యమలోకేశ్వరు | జనకుండ, యయాతి యనంగ6 జనియెడువాండన్‌. 214 


ప్రతిపదార్థం: అనవద్య, ధర్మ, చరితంబునన్‌= నింద్యంకాని ధర్మంతో కూడిన (ప్రవర్తనమందు; ఉన్నతుండు+ఐన= అధికు 
డయిన; నహుషు, పుత్రు(డన్‌= నహుషుడి కుమారుడను; పూరుండు+అను= పూరు డనే పేరు కల; మధ్యమ+లోక+ ఈశ్వరు= 
మర్హ్యలోక (ప్రభువుయొక్క, జనకుండన్‌= తండ్రిని; యయాతి, అనంగన్‌= యయాతి అనే పేరుతో; చనియెడు; వాండన్‌= 
ఒప్పేవాడిని. 


తాత్పర్యం: అనింద్యం, ధర్మయుక్తం అయిన చరిత్రచేత అధికుడైన నహుషుడి కుమారుడిని; పూరుడనే పేరు కల 
మధ్యమలోకాన్ని పరిపాలించే రాజయొక్క తండ్రిని; యయాతి అనే పేరుతో ఒప్పువాడిని. 


- 


విశేషం: యయాతి తండ్రి యైన నహుషుడు ఇంద్రపదవి నధిష్టించి అగస్తుడిశాపంచేత అజగర మై పడి ధర్మజుడి 
సమాగమం చేత శాపవిముక్తు డైనవాడు. 


క. అమిత తపోవిభవంబున( | గమలజులోకంబు మొదలుగా. గల సురలో 
కములందు( బుణఖ్యఫలములఈ । గ్రమమున భోగించి యింద్రుకడ కే జనినన్‌. 215 


ప్రతిపదార్థం: అమిత, తపః, విభవంబునన్‌= అధికమైన తపస్సుయొక్క వైభవంచేత; కమలజులోకంబు, మొదలుగాన్‌, కల= 
(బ్రహ్మలోకం మొదలయిన; సురలోకములందున్‌= దేవలోకాలందు; పుణ్యఫలములన్‌= పుణ్యంయొక్క ఫలాలను; క్రమమునన్‌= 
వరుసగా; భోగించి= అనుభవించి; ఇం(ద్రుకడకున్‌= ఇంద్రునిచెంతకు; ఏన్‌= నేను; చనినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: అధిక మైన తపస్సుయొక్క వైభవంచేత బ్రహ్మలోకం మొదలైన దేవలోకాలలో వరుసగా పుణ్యఫలాలను 
అనుభవించి ఇం(ద్రుడిచెంతకు నేను వెళ్ళగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క సురపతి నా తపమున క । చ్చెరువడి నీ తపము పేర్మి( జెప్పుమ యనినన్‌ 

సురసిద్దమునీంద్ర తప । శ్చరణలు నాతపముతోడ సరిగా వంటిన్‌. 216 
ప్రతిపదార్థం: సురపతి= దేవతలకు రాజైన ఇంద్రుడు; నాతపమునకున్‌= నేను చేసిన తపస్సుకు; అచ్చెరువడి= ఆశ్చర్యపడి; 
నీతపము పేర్మిన్‌= నీవు చేసిన తపస్సుయొక్క పెంపును; చెప్తుము+అ= చెప్పుమా; అనినన్‌= అని అడుగగా; సురసిద్ద, 
ముని+ఇం(ద్ర తపః చరణలు= దేవతలయొక్కయు, సిద్దులయొక్కయు, మునిశ్రేషులయొక్కయు తపము చేయుటలు; నా 
తపముతోడన్‌= నేను చేసిన తపస్సుతో; సరి కావు= సమానం కావు; అంటిన్‌= అని పలికితిని. 


తాత్సర్యం: దేవతలకు రాజైన ఇంద్రుడు నేను చేసిన తపస్సున కాశ్చర్యపడి 'నీ తపస్సుయొక్క మహత్యం చెప్పు" 
మని అడుగగా దేవతల, సిద్దుల, మునిశ్రేష్ణుల తపఃకార్యాలు నా తపంతో సమానం కా” వని పలికాను. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 325 


విశేషం: 'అను' ధాతువుయొక్క భూతకాలమందలి ఉత్తమపురుషైకవచనం 'అనితిని, ను స్థానంబున బిందువు - అంతిని; 
బిందువు మీది తకారానికి టకారం అంటిని; అంటిన్‌. 


చ. అమరవిభుండు దాని విని యల్లి 'మదంబున నుత్తమావమా 
నము దగునయ్య చేయి నని నన్ను నధోభువనప్రపాతసం 
బ్రమవివశాత్ముం జేసి; నది పాడియ; యెందును నల్ప్వ మయ్యు ద 
రము బహుకాలసంచిత తపఃఫలహాని యొనర్చకుండునే. 217 


ప్రతిపదార్థం: అమర, విభుండు= దేవతలకు రాజైన ఇంద్రుడు; దానిన్‌= నే నన్న మాటల తీరును; విని; అల్గి= కోపించి; 
మదంబునన్‌= గర్వంతో; ఉత్తమ+అవమానము= పూజ్యుల (శ్రేష్టులైన వారి) పరాభవము; చేయన్‌= చేయటం; తగున్‌+అయ్య= 
ఉచితమౌనా! అని; నన్నున్‌, అధస్‌+భువన, ప్రపాత, సంభ్రమ, వివశ+ఆత్మున్‌= (క్రిందిలోకాలకు పడటంలోని వేగిరపాటుచేత 
వశం తప్పిన ఆత్మకలవాడిని; చేసెన్‌; అది= అట్లా చేయటం; పాడి+అ= న్యాయమే; ఎందును= ఎక్కడైనా; అల్పము+అయ్యున్‌= 
స్వల్పమైనా కూడా; దర్భము= గర్వము; బహుకాలసంచితతపస్‌+ఫలహాని= ఎంతోకాలంగా సంపాదించబడిన తపస్సుయొక్క 
ఫలంయొక్క కీడును (నాశాన్ని); ఒనర్పక+ఉండున్‌+ఏ= చేయకుండునా! తప్పక చేస్తుం దని భావం. 


తాత్సర్యం: దేవేం(ద్రుడు నామాట విని కోపించి “గర్వంతో (శ్రేష్టులైనవారిని అవమానించటం తగునా?” అని నన్ను 
క్రిందిలోకాలకు పడటంలోని వేగిరపాటుచేత వశం తప్పిన ఆత్మకలవాడినిగా చేశాడు. అది న్యాయమే. ఎక్కడైనా 
స్వల్పమైన దైనా గర్వం పెద్దకాలం చేసిన తపస్సుయొక్కఫలాన్ని నాశనం చేయకుండా ఎట్టాఉంటుంది?. 


విశేషం: యయాతి తనతప్పు తాను అంగీకరించాడు. ఇంద్రుడు శపించటంలో అన్యాయం లేదని అతడే చెప్పుకోవటం అతని 


జొదార్యాన్ని సూచిస్తుంది. అలం: అర్జాంతరన్యాసం. 


వ. “ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండ నయి తదాదేశంబున సద్దువనంబునకు వచ్చితి” ననిన నాతండు 
దమకు మాతామహుం డగుటయు నతని మహత్త్వంబును సార్వలొకికత్వంబును సర్వజ్ఞానసంపత్తియు 
నెటింగి, యష్టకాదులు సకల ధర్మాధర్మంబులు, సుగతి, దుర్గతి స్వరూపంబులు, జీవుల గర్భోత్సత్తిప్రకారంబులు, 
వర్ణాశ్రమధర్మంబులు నడిగిన వారల కయ్యయాతి యి ట్లనియె. 218 


పతిపదారం: ఇటు= ఈవిధంగా; కుపిత, శతమఖ, వచన, (పపీడితుండన్‌+అయి= కోపించిన యిందుడియొకు. శాపవాకం 
ర్త న ఇట్లు 8 C గ్రా స్ట్‌ 
చేత, మిక్కిలి బాధించబడిన వాడ నై; తద్‌+ఆదేశంబునన్‌= అతని యొక్క ఆజ్ఞచేత; సత్‌+భువనంబునకున్‌= నక్షత్రలోకానికి; 
వచ్చితిన్‌, అనినన్‌= అని యయాతి పలుకగా; ఆతండు= యయాతి; తమకున్‌= అష్టకాదులకు; మాతామహుండు; అగుటయున్‌= 
తల్లి(కి) దం(డ్రి కావటమూ; అతని, మహత్యంబును= అతని గొప్పతనమును; సార్వలౌకికత్వంబును= విశ్శజనీనత్వమును 
(సర్వలోకాల వారికి తెలిసియుండుటయు); సర్వజ్ఞాన సంపత్తియున్‌= సమస్తమైన జ్ఞానంయొక్క సంపదయున్నూ; ఎజింగి= 
తెలిసికొని; అష్టక+ఆదులు= అష్టకులు మొదలైన వారు; సకల, ధర్మ+అధర్మంబులు= అన్నిధర్మాలు, అధర్మాలు: సుగతి, 
దుర్గతి స్వరూపంబులు= మంచిగతియొక్క (మోక్షం), చెడ్డ గతియొక్క (నరకాదుల); స్వరూపంబులు= స్వభావాలు; జీవుల, 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


గర్భ+ఉత్పత్తి ప్రకారంబులు= జీవులు పిండరూపాన పుట్టే విధము; వర్ల, ఆశ్రమ ధర్మంబులును= (బ్రాహ్మణ క్షత్రియాది 
వర్ణాలయొక్క (బ్రహ్మచర్యాశ్రమాలయొక్క, స్వభావాలు; అడిగినన్‌= అడుగగా; వారలకున్‌= అష్టకాదులకు; ఆ+యయాతి; 
ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= పల్కినాడు. 


తాత్సర్యం: “ఈ విధంగా కోపించిన ఇంద్రుడియొక్క వాక్కుచేత పీడించబడినవాడినై, అతడి ఆజ్ఞచేత నక్షత్ర 
లోకానికి వచ్చాను” అని యయాతి పలుకగా ఆయయాతి తమ మాతామహుడు కావటంచేతను, అతని గొప్పతనం 
సమస్త లోకాలలో ప్రసిద్ది చెందటం చేతను, అన్ని విషయాలగురించిన జ్ఞానసంపదను తెలిసికొని అష్టకుడు మొదలైన 
వారు అన్ని ధర్మాలను, అధర్మాలను, మంచి చెడ్డగతుల స్వభావాలను, జీవుల పిండోత్పత్తి విధానాన్ని, వర్ణాశ్రమ 
ఆచారాలను అడుగగా ఆ అష్టకాదులకు యయాతి ఇట్టా చెప్పాడు. 


యయాతి యష్టకాదు లడిగిన ప్రశ్నలకు సంక్షేపరూపంబున సమాధానంబు లొసంగుట (సం.1-84-3) 


ఆ. సర్వభూతదయకు సత్యవాక్యమునకు । నుత్తమంబు ధర్ము వొం డెటుంగ; 
నొరుల నొప్పి కోడ కుపతాప మొనరించు । నదియ కడు నధర్మ మనిరి బుధులు. 219 


ప్రతిపదార్థం: సర్వభూతదయకున్‌= ఎల్ల జీవులయందలి దయకును; సత్య వాక్యమునకున్‌= సత్యంతో కూడిన వాక్యానికి; 
(వానికంటె) ఉత్తమంబు= శ్రేష్టమైన; ధర్మువు= ధర్మము; ఒండు= ఇతరము; ఎజుంగన్‌; ఒరుల నొప్పికిన్‌= ఇతరులయొక్క 
బాధకు; (ఇతరులను బాధ పెట్టటానికి); ఓడక= భయపడక, జంకక; ఉపతాపము= సంతాపము; ఒనరించు+అది+అ= 
కలిగించుటయే; బుధులు= పండితులు; కడున్‌= మిక్కిలి; అధర్మము+అనిరి. 


తాత్పర్యం: ఎల్లజీవులయందు దయ కలిగి ఉండటంకంటెను, నిజమైనవాక్యం పల్కటంకంటెను, (శ్రేష్ట మైన ధర్మ 
మింకొకటి నాకు తెలియదు. ఇతరులను బాధించటానికి జంకక, సంతాపం కలుగ జేయటం మిక్కిలి అధర్మమని 
పండితులు చెప్పారు. 


ఆ. వేదవిహితవిధుల నాదరించుట యూర్ద్వ । గతికి దెరువు; విధుల గడచి యెందు 
నాంగంబడినవాని లోంగక చేయుట | యధమగతికి మార్గ మనిరి మునులు. 220 


ప్రతిపదార్థం: వేదవిహిత, విధులన్‌= వేదమందు విధించబడిన కార్యాలను; ఆదరించుట= (ప్రీతితో చేయటం; ఊర్హ్వగతికిన్‌= 
ఉన్నతమైన గతికి; తెరువు= మార్గం; విధులన్‌= వేదాలలో విధించబడిన కార్యాలను; కడచి= దాటి; ఎందున్‌= ఎక్కడైనా; ఆ 
గంబడినవానిన్‌= నిషేధించబడిన వాటిని; లోంగక= వెనుదీయక; చేయుట; అధమగతికిన్‌= నీచమైన గతికి; మార్గము; అని; 


మునులు; అనిరి= చెప్పారు. 


తాత్సర్యం: వేదమందు విధించబడిన కార్యాలను పాటించటం ఉన్నతమైన గతికి మార్గం. వేదమందు విధించబడిన 
కార్యాన్ని అతిక్రమించి, ఎల్లయెడల నిషేధించబడినవాటిని వెనుదీయక (వెనుకాడక) చేయటం నీచమైన గతికి 
మార్గం అని మునులు చెప్పారు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 327 


వ. మటియు గర్భయోనియందు బుతుపుష్ప రససంయుక్తం బగుచు రేతంబు గాడ్పుచేతం బ్రేరితం బయి 
కలసిన, నందు6 బంచతన్మాత్రలు పొడ వయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవు లయి యుద్ధవిల్లి, 
శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున 
స్పర్శంబును మనంబున సర్వంబును నెజుంగుచు. బూర్వకర్మనియోగంబున దుషృతంబును సుకృతంబును 
జేయుచు, దుష్కృత బాహుళ్యంబున( బుణ్యంబు గీడ్పటిచి బుద్ధి విరహితులై తిర్యగ్యోనులందు. బుట్టుదురు; 
సుకృత బాహుళ్ళంబునం బాపంబు గీడ్పథిచి బుద్ధియుక్తులై మనుష్యయోనులందు బుట్టి, యుక్తాచారులును 
దత్త్వ విదులును నయి, దేవత్వంబునం బొంది, విశుద్ధజ్ఞాను లయి ముక్తు లగుదురు; మటి యుక్తాచారు 
లెవ్వరనిన గురు శుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం దప్రమత్తు లయి శమదమ 
శౌచంబులు దాల్చి యవివ్లుత బ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును, బాపంబునకు(బరోపతాపంబునకు 
వెటిచి ధర్మ్యంబైన విత్తంబున నతిథులం బూజించుచు యజ్ఞంబులు సేయుచు బరుల యీనిధనంబులు 
పరిగ్రహింపక నిత్యానుష్టానపరు లయిన గృహస్థులును, నియతాహారు లై సర్వసంగంబులు విడిచి 
జితేంద్రియు లైన వానప్రస్థులును, వనంబులనుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబులనుండి 
శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజను లయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక 
శౌచాచారక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచిసర్వసంగవివర్ణితులయి యేకచరు లయి 
యనేకనికేతను లయిన యతులును నను వీరలు దమతమ పుణ్యాచారంబులం జేసి క్రిందం 
బదితరంబులవారిని మీ(దం బదితరంబుల వారిని దమ్మును నుద్ధరింతురు. 221 


ప్రతిపదార్థం: మజియున్‌= అదికాక; గర్భయోనియందున్‌= పిండముండు (స్త్రీ అవయవమందు; బుతుపుష్పు రస సంయుక్తంబు= 
బుతుకాలానికి సంబంధించిన రజస్సుతో కూడినది; అగుచున్‌; రేతంబు= పురుషుడి వీర్యం; గాడ్పుచేతన్‌= గాలిచేత; 
'ప్రేరితంబు+అయి= ప్రేరేపించబడినదై; కలసినన్‌= కలయగా; అందున్‌= ఆ రేతస్సునందు (గర్భయోనియందు) పంచతన్మాత్రలు= 
ఐదయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు; పొడవు+అయి= రూపొంది; (క్రమంబునన్‌= కాలక్రమాన; అవయవంబులు= 
అంగాలు; ఏర్పడి= రూపొంది; లబ్దజీవులు+అయి= పొందబడిన జీవం కలవారై; ఉద్భవిల్లి= పుట్టి; 'శోత్రంబులన్‌= చెవులచేత; 
శబ్దంబును= ధ్వనిని; నేత్రంబులన్‌= కన్నులచేత; రూపంబును; ఘాణంబునన్‌= ముక్కుచేత; గంధంబును= వాసనను; 
జిహ్యను= నాలుకచేత; రసంబునున్‌= రుచిని; త్వక్కునన్‌= చర్మంచేత; స్పర్భంబును= స్పర్శను (తాకుడును); మనంబునన్‌= 
మనస్సుచేత; సర్వంబునున్‌= సమస్తమును; ఎణుంగుచున్‌; పూర్వకర్మ నియోగంబునన్‌= పూర్వజన్మ మందలి కర్మల 
పనుపుచేత; దుషృతంబును= చెడ్డపనిని; సుకృతంబును= మంచిపనిని; చేయుచున్‌; దుష్మృత, బాహుళ్యంబునన్‌= చెడ్డపనుల 
ఆధిక్యత చేత; వుణ్యంబు= పుణ్యమును; కీడ్సబచి= తక్కువచేసి; బుద్ది విరహితులు+ఐ= బుద్దిలేని వారై 
తిర్యక్‌+యోనులందున్‌= పశుపక్ష్యాదుల గర్భమందు; పుట్టుదురు; సుకృత బాహుళ్యంబునన్‌= పుణ్యంయొక్క ఆధిక్యంచేత; 
పాపంబున్‌= పాపమును; కీడ్సణిచి= తక్కువ పటీచి; బుద్దియుక్తులు+ఐ= బుద్దితో కూడినవారై; మనుష్య యోనులందున్‌= 
మానవ గర్భమందు; పుట్టి; యుక్త+ఆచారులు= తగిన ఆచారం కలవారును; తత్వవిదులునున్‌= తత్త్వం తెలిసిన వారును; 
అయి; దేవత్య్యంబునన్‌= దేవత్వాన్ని; పొంది; విశుద్ద జ్ఞానులు+అయి= నిర్మలమైన జ్ఞానం కలవారై; ముక్తులు= మోక్షం 

క ౫ రూ Ey యా — ద 
పొందినవారు; అగుదురు; మజీ=ఇంక; యుక్త+ఆచారులు= తగిన ఆచారం కలవారు; ఎవ్వరు+అనినన్‌= ఎవ్వ రనగా; గురు, 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


శుశ్రూష= గురువులసేవ, చేయుచున్‌; నిత్య+అధ్యయన+అగ్ని కార్యంబులయందున్‌= నిత్యం చేయదగిన వేదాధ్యయన, అగ్ని 
ఉపాసన మొద లైన పనులలో; అ(ప్రమత్తులు= (ప్రమాదం లేనివారు; శమ దమశౌచంబులు= బహిరింద్రియ అంతరిం[ద్రియ 
నిగ్రహాన్ని; శుచిత్వాన్ని; తాల్చి= పొంది; అవిప్పుత బ్రహ్మచర్యులు+అయిన= చెడని బ్రహ్మచర్య వ్రతం కలవా రైన బ్రహ్మచారులును; 
పాపంబునకున్‌; పర+ఉపతాపంబునకున్‌= ఇతరులకు సంతాపాన్ని కలిగించటానికి; వెజచి= భయపడి; ధర్మ్యంబు అయిన= 
ధర్మంతో కూడిన, ధర్మమార్గాన సంపాదించబడిన; విత్తంబునన్‌= ధనంతో; అతిథులన్‌; పూజించుచున్‌; యజ్ఞంబులు 
చేయుచున్‌; పరుల ఈని ధనంబులు= ఇతరులు ఇవ్వని ధనాలు (పరుల ధనంబులు, పరధనంబులు అని పాఠాంతరం. 
ఇవే యుక్తమైనవి); పరి[గ్రహింపక= చేకొనక; నిత్య+అనుష్టాన పరులు= సంతతం చేయదగిన సంధ్యావందనాది కార్యాలయందు 
ఆసక్తి కలవా రైన; గృహస్టులును; నియత+ఆహారులు+ఐ= నియమంతో కూడిన ఆహారం కలవారై; సర్వసంగంబులు= అన్ని 
ఆసక్తులు; విడిచి; జిత+ఇం(ద్రియులు+ఐన= జయించబడిన ఇంద్రియాలు కలవారైన; వానప్రస్థులును= వాన(ప్రస్థా శ్రమం 
కలవారును; వనంబులన్‌+ఉండి= అడవులందు నివసించి; గ్రామ్య వస్తువులను= (గామాలందలి వస్తువులను; ఉపయోగింపక; 
(గామంబులన్‌+ఉండి= (గ్రామాలందు నివసించి; శరీర, ధారణ+అర్థంబు= శరీరం నిలిచే నిమిత్తం; నియత, స్వల్ప భోజనులు 
అయి= నియమంతో కూడిన స్వల్ప మైన ఆహారం కలవారై; నగర ్రవేశంబు= పట్టణాలందు (ప్రవేశించటం; పరిహరించి= 
విడిచి; కామ+(క్రోధ+ఆదులన్‌= కామం, (క్రోధం మొదలైన వాటిని; పొారయక= పొందక; శౌచ+ఆచార (క్రియారతులు+అయి= 
శుచిత్వంతో కూడిన ఆచారమందును (ఆచారంలోను పనులలోను ఆసక్తికలవారై); సర్వద్వంద్వంబులున్‌= శీతోష్లసుఖదుఃఖాది 
ద్వంద్యాలన్నింటినీ; ఒడిచి= ఓడించి (జయించి); సర్వసంగ, వివర్ణితులు+అయి= అన్ని సంగాలచేత విడువబడిన వారై; ఏక, 
చరులు+అయి= ఒంటరిగా సంచరించువా రై; అనేక నికేతనులు+అయిన= పెక్కు గృహాలు కలవారైన (ఒకేయింట్లో 
ఉండకుండా పెక్కుగ్చహాలకు భిక్షాటనార్థం వెళ్ళేవా రైన) యతులును= సన్న్యాసులును; (వీరు యుకాచారులు); అను 
వీరలు= అనే వీరు; తమ, తమ, పుణ్య+ఆచారంబులన్‌ చేసి= వారి వారి పుణ్యంతో కూడిన ఆచారాలచేత; (క్రిందన్‌= జరిగిన 
కాలమందలి (కడచిపోయిన కాలంలోని); పదితరంబులవారిని; మీందన్‌= ముందువచ్చు; పదితరంబులవారిని; తమ్మును; 
ఉద్దరింతురు= మీది కెత్తుదురు, ఉద్దరిస్తారు. 


తాత్సర్యం: అదిగాక గర్భయోనియందు బుతుకాలమందలి ప్రీ రజస్సుతో కూడినదై పురుషుడిరేతస్సు గాలిచేత 
(పైరేపించబడి కలయగా, ఆ గర్భయోనియందు శబ్దస్పర్శాదు లైన ఐదు తన్మాత్రలు రూపొంది క్రమంగా అవయవా 
లేర్పడి జీవం పొంది జన్మిస్తారు. తరువాత చెవులచేత శబ్దాన్ని, నేత్రాలచేత రూపాన్ని, ముక్కుచేత వాసనను, 
నాలుకచేత రుచిని, చర్మంచేత స్పర్శగుణాన్ని, మనస్సుచేత సమస్తాన్నీ ఎరుగుదురు (తెలిసికొంటారు). పిమ్మట 
పూర్వజన శలోని కర్మల ఏర్పాటుచేత మంచిపనిని, చెడ్డపనిని చేస్తూ చెడ్డపనుల ఆధిక్యంచేత పుణ్యాన్ని తక్కువ పరచి 
(చేసి) బుద్దిలేనివారై పశుపక్ష్యాదుల గర్భాలందు జన్మిస్తారు. పుణ్యంయొక్క ఆధిక్యంచేత పాపాన్ని తక్కువ కావించి 
బుద్దితో కూడినవారై మానవగర్భాలందు పుట్టి తగిన ఆచారాలు కలవారున్నూ, తత్త్యజ్ఞానం కలవారున్నూ అయి 
దేవత్వాన్ని పొంది నిర్మల మైన జ్ఞానంతో కూడి మోక్షాన్ని పొందుతారు. మణి యుక్తాచారులు ఎవరంటే గురువుల 
సేవచేస్తూ నిత్యం వేదాధ్యయనాన్ని, అగ్నికార్యాన్ని పొరపాటులేకుండా చేస్తూ అంతర్చహిరింద్రియ నిగ్రహాన్ని, 
శుచిత్యాన్ని ధరించి భ్రష్టం కాని బ్రహ్మచర్యవ్రతం కలవా రైన బ్రహ్మచారులునూ, పాపానికీ, పరులను పీడించటానికీ 
భయపడి ధర్మమార్గాన సంపాదించబడిన ధనంతో అతిథులను పూజిస్తూ యజ్ఞాలు చేస్తూ ఇతరులు ఈయని 
ధనాలను (గ్రహించక నిత్యకర్మానుష్టానంలో ఆసక్తులై ఉండే గృహస్టులును, నియమంతో కూడిన ఆహారం కలవారై 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 329 


సర్వాసక్తులు విడిచి ఇంద్రియాలను జయించి ఒప్పారు వాన(ప్రస్థులును, అడవియం దుండి [గ్రామమందు పుట్టిన 
వస్తువులను వాడక ([గ్రామాలందు నివసించి దేహపోషణకై స్వల్పమైన (కొద్దిగా) ఆహారం స్వీకరిస్తూ (గ్రహిస్తూ 
పట్టణాలలో (ప్రవేశించక కామ(క్రోధాదులను పొందక శుచిత్వంతో కూడిన ఆచారాలందు, కర్మలందు ఆసక్తి కలవారై 
శీతోష్ణ సుఖ దుఃఖాదులను, సర్వ ద్వంద్వ్యాలను జయించి సర్వాసక్తులను విడిచి ఒంటరిగా సంచరిస్తూ ఒకే గృహం 
లేనివారై యుండు సన్బ్యాసులును-వీరు యుక్తాచారులు. ఏరు తమ తమ పుణ్యాలయిన ఆచారాల చేత పదితరాల 
పూర్వులను, పదితరాల ముందువారిని మరియు, తమ వెనుక నున్న వారిని కూడ ఉద్దరిస్తారు. 


క. మానాగ్నిహోత్రమును మటి | మానాధ్యయనమును మానమౌనంబు నవి 
జ్ఞానమున మానయజ్ఞము । నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్‌. 222 


ప్రతిపదార్థం: మాన+అగ్నిహోత్రమును= గర్వంతో కూడిన అగ్ని ఉపాసనను; మటి, మాన+అధ్యయనమును= ఆడంబరంతో 
కూడిన వేదాధ్యయనాన్ని; మానమౌనంబునన్‌= గర్వంతో కూడిన మౌనమును (మౌనాన్ని తాల్బుటయు); అవిజ్ఞానమునన్‌= 
జ్ఞానంలేకుండ (లేకపోవటంచేత); మానయజ్ఞమును= గర్వంతో కూడిన యజ్ఞమును; నాన్‌= అనగా; ఇవియున్‌ నాలుగున్‌= 
మానంతో కూడిన అగ్నిహోత్ర. అధ్యయన, మౌన, యజ్ఞములు నాలుగూ; ఉర్విన్‌= భూమియందు; అయథార్థంబులు= 


నిజాలు కావు. 


తాత్సర్యం: గర్వంతో కూడిన అగ్నిహోత్రం, ఆడంబరానికై చేసే వేదాధ్యయనం, గర్వంతో కూడుకొన్న మౌనం, 
జ్ఞానం లేకుండా ఆడంబరంతో చేసే యజ్ఞం అనే నాలుగూ భూమియందు అసత్యా లైనవి (అయోగ్యా లైనవి). 


వ. అని యయాతి యష్టకాదు లడిగినవాని నెల్ల సంక్షేపరూపంబునం జెప్పటయు వార లి ట్లనిరి. 223 
ప్రతిపదార్థం: అని, యయాతి; అష్టక+ఆదులు= తన దౌహి(త్రు లైన, అష్టకుడు మొదలైన వారు; అడిగిన వానిన్‌, ఎల్లన్‌= 


అడిగిన ప్రశ్నలు అన్నింటిని; సంక్షేప రూపంబునన్‌= విస్తరంగా కాక, సంక్షేప రూపాన; చెప్పుటయున్‌= చెప్పగా; వారలు= 


అష్టకాదులు; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: అని యయాతి తనదౌహి(తు లయిన అష్టకాదులు అడిగిన ప్రశ్నల కన్నిటికీ సంక్షేపంగా సమాధానా 
లీయగా, అష్టకాదు లతనితో ఇట్టా అన్నారు. 
(న ధ్యా 


విశేషం: ఇక్కడ మూలంలో అష్టకాదు లడిగిన (ప్రశ్నలూ యయాతి ఇచ్చిన సమాధానాలూ విసృతంగా ఉన్నాయి. ఇది 
ఆధ్యాత్మిక విషయం కావటంచేత నన్నయ వాటిని సంగ్రహించాడు. సం[గ్రహించినట్టు అతడే 'సంక్షేపరూపంబుని అని 
సూచించాడు. శా(స్రేతిహాసమైన వ్యాసభారతాన్ని తెలుగులో కావ్యేతిహాసంగా నిర్మించే విధానంలో ముఖ్యమైన లక్షణం 
శాస్తాంశసం[గ్రహీకరణం. 


తే. “సకల ధర్మవిదుండవు, సర్వలోక । వర్తనము లెటింగిన పుణ్యకర్త, వీవు 
నెయ్య మొనరంగ నెటింగింపుమయ్య మాకు । వెలయ. బుణ్యలోకంబులు గలవె యనిన. 224 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సకల, ధర్మ, విదుండవు= అన్ని ధర్మాలను ఎజింగిన వాడివి; సర్వలోక వర్తనములు= అన్ని లోకాల (ప్రవర్తనలు; 
ఎటీంగిన= తెలిసిన; పుణ్యకర్తవు= పుణ్యం చేసినవాడివి; ఈవు= నీవు; నెయ్యము; ఒనరంగన్‌= స్నేహ మొప్పునట్టుగా; మాకున్‌; 
వెలయన్‌= ప్రసిద్దంగా; పుణ్యలోకంబులు= పవిత్ర మైన లోకాలు; కలవు+ఎ= కలవా?; ఎటింగింపుమయ్య= తెలుపవయ్య; 
అనినన్‌= అని అష్టకాదు లడుగగా. 


తాత్పర్యం: “నీవు సర్వధర్మాలను ఎరిగినవాడివి, సర్వలోక(ప్రవర్తనలు తెలిసిన పుణ్యమూర్తివి, స్నేహ మొప్పగా మాకు 
పుణ్యలోకాలు కలవా?” అని అష్టకాదులు అడుగగా. (తరువాతి వచనంతో అన్వయం.) 
వ. 'మీకుంబుణ్యలోకంబులుగలి వని యయాతి సెప్పిన విని యన్నలువురు సంతోషించి 'యేము నీ 
దౌహిత్రులము సు' మ్మని త మెటింగించి వానికి. బుణ్యలోకంబు లిచ్చిన న ట్లయ్యయాతి సత్సంగతిం జేసి 
తానును దౌహిత్రులు నూర్వలోకంబునకుం జనియె నని. 225 
ప్రతిపదార్థం: మీకున్‌; పుణ్యలోకంబులు= పుణ్యం చేసేవారు పోవు లోకాలు; కలవు= ఉన్నవి; అని; యయాతి; చెప్పినన్‌= 
చెప్పగా; విని; ఆనలువురున్‌= అష్టకుడు, ప్రతరనుడు వసుమంతుడు, శిబి అనే నలువురును; సంతోషించి; ఏము= మేము; 
నీదౌహిత్రులము; సుమ్ము= నీకూతురి కుమారులము సుమా! అని; తమ్మున్‌, ఎజింగించి= తమను తెలిపికొని; వానికిన్‌= 
ఆ యయాతికి; పుణ్యలోకంబులు; ఇచ్చినన్‌= ఇయ్యగా; అట్టు; ఆ+యయాతి; సత్సంగతిన్‌, చేసి= సత్పురుషుల సాంగత్యంచేత; 
తానును, దౌహి(త్రులున్‌= కూతురి కుమారులును (మనుమలును); ఊర్ల్యలోకంబునకున్‌= పైస్వర్గలోకానికి; చనియెన్‌= 
వెళ్ళెను; అని, 


తాత్సర్యం: మీకు పుణ్యలోకా లున్నవి” అని యయాతి చెప్పగా విన్న ఆ నలుగురు మనుమలూ సంతోషించి 
మేము నీకూతురికుమారులం సుమా! అని తమను తాము తెలుపుకొని ఆ యయాతికి పుణ్యలోకాలు ఇచ్చారు. 
ఆ విధంగా ఆ యయాతి ఉత్తములసంసర్గంచేత తాను మనుమలతో పైలోకానికి వెళ్ళాడు అని. 


విశేషం: తానున్‌ దౌహిత్రులున్‌ చనియె - ఆత్మార్థం బభిహితం కావటంచేత ఇచ్చట (క్రియకు ఏకవచనం కలిగింది. 


క. ఆ యతులపుణ్యునకు నన | సూయునకు. బరీక్షిదగ్రసుతునకు వైశం 

పాయను డనంతపుణ్యఫ | లాయత్తము గాంగ. జెప్పె నని కడు. బ్రీతిన్‌. 226 
ప్రతిపదార్థం: వైశంపాయను(డు= వ్యాసుడి శిష్యుడు; ఆ, అతుల, పుణ్యునకున్‌= సాటిలేని పుణ్యం కలవాడికి; అనసూయునకున్‌= 
అసూయ లేని వాడికి; పరీక్షిత్‌, అ(గ్రసుతునకున్‌= పరీక్షిత్తు యొక్క జ్యేష్టకుమారు డైన ఆ జనమేజయుడికి; అనంత, పుణ్య, 


ఫల, ఆయత్తము; కాంగన్‌= అంతం లేని పుణ్యంయొక్కఫలాని కధీన మయ్యేటట్టుగా; కడున్‌, ప్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; 
చెప్పెన్‌; అని శౌనకాదిమహర్తులకు సౌతి వివరించాడు. 


తాత్సర్యం: సాటిలేని పుణ్యం కలవాడున్నూ, ఈర్భాారహితుడున్నూ, పరీక్షిన్మహారాజు జ్యేష్ట కుమారుడున్నూ 
అయిన జనమేజయుడికి వైశంపాయనుడు అంతం లేని పుణ్యంయొక్క ఫలానికి అధీనమౌనట్టుగా మిక్కిలి ప్రీతితో 
చెప్పాడని సాతి శౌనకాదిమహర్షులకు తెలిపాడు. 


ఆదిపర్వము - తృ తీయాశ్వాసము 331 
ఆశ్వాసాంతము 


క వీరశ్రీవనితాశ్రిత । భూరిస్థిర బాహుదండ! బుధనుత సుగుణా 

ధార! కలియుగపవిత్ర! పు । రారాతి పదాబ్బపూజనాసక్తమతీ! 227 
ప్రతిపదార్థం: వీర, శ్రీ, వనితా+ఆశ్రిత, భూరి, స్థిరబాహు, దండ= వీరలక్ష్మి అనే కాంతచేత ఆశ్రయించబడిన విశాలం, దృఢం 
అయిన దండంవంటి బాహువులు కలవాడా!; బుధ, నుత, సుగుణ+ఆధార= పండితులచేత పొగడబడిన మంచిగుణాలకు 
నెలవైనవాడా!; కలియుగ పవిత్ర= కలియుగాన్ని పవిత్రం చేసేవాడా!; పుర+అరాతి, పద+అబ్బ్ద పూజన+ఆసక్త మతీ= త్రిపురాలకు 
శతు వైన (త్రిపుర సంహారు డైన) పద్మాలవంటి శివుడిపాదాలయందు ఆసక్తి కల మనస్సు కలవాడా! 


తాత్పర్యం: వీరలక్ష్మి అనే కాంతచేత ఆ(శ్రయించబడిన విశాలాలు, దృఢాలు నైన దండాలవంటి బాహువులు 
కలవాడా! పండితులచేత పొగడబడిన మంచిగుణాలకు ఆశ్రయమైనవాడా! కలియుగాన్ని పవిత్రీకరించేవాడా! త్రిపురవైరి 
యైన శివుడి పాదపద్మాలందు ఆసక్తి కల మనస్సు కలిగినవాడా! రాజరాజా! 


మత్తకోకిలము. 
దండితాహితవీర! సూరినిధాన! దానవినోద! కో 
దండపార్ట! పరాక్రమ ప్రియధామ! దిక్పరిపూరితా 
ఖండ పాండు యశోనిధీ! పరగండబైరవ! వైరివే 
దండ గండ విదారి ఘఫోరతరాసి భాసిభుజార్గళా!. 228 


ప్రతిపదార్థం: దండిత+అహిత, వీర= శిక్షించబడిన శత్రువీరులు కలవాడా!; సూరి, నిధాన= పండితులకు నిధియైనవాడా!; 
దానవినోద= దానమందు వేడుక కలవాడా!; కోదండ, పార్థ= ధనుర్విద్యయందు అర్షునుడా!; పరా(క్రమ, ప్రియ, ధామ= 
శౌర్యానికి ఇష్టమైన నెలవైన వాడా!; దిక్‌+పరిపూరిత+అఖండ, పాండు, యశస్‌+నిధీ= అన్ని దిక్కులందు నిండిన అధికమైన 
నిర్మల మైన కీర్తికి నిధానమా!; పరగండ భైరవ= (ఇది బిరుదు) శత్రువీరులకు భయంకరుడా!; వైరి, వేదండ గండ విదారి, 
ఘోర, తర+అసి, భాసి, భుజ+అర్లళా= శత్రువుల ఏనుగుల కపోలాలను భేదించే మిక్కిలి భయంకరమైన ఖడ్గంతో (ప్రకాశించే 
గుదియల (గడియ) వంటి భుజాలు కలవాడా! 


తాత్సర్యం: శిక్షించబడిన శత్రువీరులు కలవాడా! పండితులకు నిధాన మైనవాడా! దానమందు వేడుక కలవాడా! 
ధనుర్విద్యలో అర్జునుడివంటివాడా! శౌర్యానికి ప్రీతికరమైన నెలవా! అన్నిదిక్కులయందు నిండిన అధికమైన నిర్మలమైన 
కీర్తికి నిధానమా! శత్రువీరులకు భయంకరుడా! శత్రువుల ఏనుగులకపోలాలను, పగులగొట్టే భయంకరమైన ఖడ్గంతో 
(ప్రకాశించే తలుపుగడియవంటి భుజాలు కలవాడా! 


విశేషం: 227, 228 పద్యాలు ఆశ్వాసాంత పద్యాలు. ఇవి రాజరాజును వర్షించే విశేషణాలతో కూడి ఉన్నవి. మత్తకోకిలంలో 
పాదానికి రస జజ భర గణాలతో కూడిన 18 అక్షరా లుంటాయి. యతిస్థానం 11వ అక్షరం. ఇందులో మొదటి గురువును 
రెండు లఘువులుగా మారిస్తే తరల మౌతుంది. 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యము. 
ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాది పర్వంబున 
శ్రీమహాభారత కథాప్రారంభంబును, వ్యాసుజన్మంబును, దేవ ధైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది 
నానా విధభూత సంభవంబును, దదంశావతారంబును, రాజవంశోత్పత్తియు, యయాతిచరితంబును 
నన్నది తృతీయాశ్వాసము. 229 


తాత్సర్యం: ఇది సర్వ సత్కవులచేత సన్నుతింపబడే నన్నయభట్టుచేత రచింపబడిన శ్రీ మహాభారతంలోని ఆదిపర్వంలో 
శ్రీమహాభారత కథయొక్క ఆరంభం, వ్యాసుడి పుట్టుక, దేవతలు, దితికుమారులైన రాక్షసులు, దనుకుమారు లైన 
దానవులు, మునులు, యక్షులు, పక్షులు, గంధర్వులు మొదలైన పలువిధా లైన జీవుల పుట్టుక, వారి అంశాల జన్మం, 
(భూమిపై అవతరించటం), రాజవంశాల పుట్టుక, యయాతిరాజు చరిత్ర అనే విషయాలతో కూడిన మూడవ 


అర్య 


ఆశ్వాణం. 


ఆదిపర్వంలో తృతీయాశ్వాసం సమాప్తం. 


IIE 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆదిపర్వము -చతుర్జాశ్వాసము 


శ్రీలలనాస్తన ఘటిత వి । శాలోరస్టృల! వివేకచతురానన! వా 

ణీ లీలాస్పద! విలస । చ్చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణశశీ! 1 
ప్రతిపదార్థం: ఈపద్యంలోని విశేషణాలు రాజరాజనరేంద్రుడి సంబోధనలు. శ్రీలలనా, స్తన, ఘటిత, విశాల, ఉరస్‌+స్థల= 
లక్ష్మి (రాజ్యలక్ష్మి) అనే కాంతయొక్క కుచాలచే చేర్చబడిన విపులమైన వక్షఃప్రదేశం కలవాడా! వివేక, చతురానన= జ్ఞానంలో 
నాలుమొగాలుకల (బ్రహ్మా! (చతుర+ఆనన అనికూడా చెప్పవచ్చును; అప్పుడు జ్ఞానంలో నెగగల ముఖం కలవాడా అని అరం); 

nN Ea fet థ 

వాణీ, లీలా+ఆస్పద= సరస్వతీ విలాసాలకు నెలవైనవాడా!; విలసత్‌+చాళుక్య+అన్వయ, పయోధి, సంపూర్ణ, శశీ= (ప్రకాశించే 
చాళుక్యవంశం అనే సముద్రానికి నిండుజాబిల్లి ఐనవాడా!; రాజరాజనరేం(ద్రా! 


తాత్సర్యం: లక్ష్మి అనే కాంతయొక్కస్తనాలతో కూడిన విపులమైన వక్షస్‌స్టలం కలవాడా! వివేకంలో బ్రహ్మవంటివాడా! 
సరస్వతీవిలాసాలకు పట్టుకొమ్మ అయినవాడా! (కావ్యగీత పియా!) (ప్రకాశించే చాళుక్యవంశం అనే సముద్రానికి 
నిండుచందద్రుడా! రాజరాజనరేంద్రుడా! 


విశేషం: అలం: రూపకం. 'నా విష్ణుః పృథివీపతిః అనే సూక్తిని అనుసరించి రాజు విష్ల్వంశతో కూడి ఉంటాడు. అప్పుడు 
అతడిని లక్ష్మి ఆలింగనం చేసికొంటుంది అని భావన. సంబోధనల కైన విశేషణాల అర్థాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. 
కాని ఇక్కడ “వివేక చతురానన, వాణీలీలాస్పద' అనే రెండు విశేషణాలు మాత్రం పరస్పరం సమన్వయపడుతూ ఉండటం 
విశేషం. బ్రహ్మ లక్షణమున్న రాజరాజు సరస్వతికి ఆశ్రయుడయ్యాడనే భావం కుదురుతున్నది. విలసత్‌+చాళుక్య= విలసచ్చాళుక్య. 
శ్చుత్వసంధి. 


పూరువంశక్రమము (సం.1-90-11) (1-89-4) 

వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె : నట్లు యయాతికి. బుత్తుం డయిన పూరుండు సకల 
మహీరాజ్యంబు సేయుచు వంశకర్త యయిన వానికి. గౌసల్య యనుదానికి జనమేజయుండు పుట్టి రాజై 
యశ్వమేధత్రయంబుంజేసి ప్రఖ్యాతి నొందె; నాజనమేజయునకు ననంత యనుదానికి(బ్రాచిన్వంతు(డు 
పుట్టి పరాక్రమంబున నుదయాచల పర్యంతంబు ప్రాగ్దిగ్విజయంబు సేసి ప్రాచిన్వంతుండు నాం బరంగి; నట్టి 
ప్రాచిన్వంతునకు నశ్మకి యనుదానికి సంయాతి పుట్టె; వానికి వరాంగియనుదానికి నహంయాతి పుట్టె; 
వానికిం గృతవీర్యపుత్తియైన భానుమతికి సార్వభౌముండు పుట్టె; వానికి. గేకయ రాజపుత్తి యైన సునందకు 
జయత్సేనుండు పుట్టె; వానికి వైదర్ణి యైన సుశ్రవసకు నవాచీనుండు పుట్టె; నయ్యవాచీనునకు 
విదర్భరాజపుత్రి యైన మర్యాదకు నరిహుండు పుట్టె; వానికి నాంగి యనుదానికి మహాభౌముండు పుట్టె; 


నా మహాభౌమునకుం బ్రసేనజితుత్రియైన సుపుష్టకు నయుతానీకుండు పుట్టె; వానికిం బృథుశ్రవసుని పుత్రి 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


యైన కామకు నక్రోధనుండు పుట్టె; వానికిం గాళింగి యైన కరంభ యనుదానికి దేవాతిథి పుట్టె; వానికి 
వైదేహి యయిన మర్యాదకు బుచీకుండు పుట్టె; వానికి నాంగియైన సుదేవ యనుదానికి బుక్షుండు పుట్టె; 
బుక్షునకు( దక్షకపుత్తి యయిన జ్వాలయనుదానికి మతినారుండు పుట్టి. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= భారతకథను చెప్పేవా డైన సౌతి; శౌనక+ఆది, మహత్‌+మునులకున్‌= శౌనకుడు మొదలైన 
గొప్పమునులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు=(వెనుకచెప్పిన) ఆవిధంగా; యయాతికిన్‌= యయాతి మహారాజుకు; 
పుత్రుండు+అయిన= కుమారుడు అయిన; పూరుండు= పూరుడు; సకల, మహీ, రాజ్యంబు+చేయుచున్‌= సమస్త మైన 
భూమియొక్క పరిపాలనం చేస్తూ; వంశ, కర్త, అయిన= వంశానికి తనదైన వర్తనంవలన ఒక (ప్రత్యేక గౌరవాన్ని కలిగించి, 
తన తరువాతి వంశజులకు తనపేరుతో పిలువబడే మర్యాదను సృష్టించే వాడిని వంశకర్త అంటారు. అటువంటివాడు కాగా; 
వానికిన్‌= ఆ పూరునకున్నూ; కౌసల్య, అనుదానికిన్‌= కౌసల్య అనే పేరు కల వనితకున్నూ; జనమేజయుండు; పుట్టి; 
రాజు+ఐ= |ప్రభువుఅయి; అశ్వమేధత్రయంబున్‌+చేసి= అశ్వమేధయాగాలు మూడింటిని చేసి; ప్రఖ్యాతిన్‌+ఒందెన్‌= (ప్రసద్ధి 
పొందాడు; ఆ, జనమేజయునకున్‌; అనంత, అనుదానికిన్‌; ప్రాచిన్వంతుండు; పుట్టి; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; ఉదయ+అచల, 
పర్యంతంబు= సూర్యుడు ఉదయించే తూర్పుదిక్కుకొండవరకు; (ప్రాక్‌, దిక్‌, విజయంబు+చేసి= తూర్పుదిక్కును జయించి; 
ప్రాచిన్వంతు(డు, నాన్‌= తూర్పుదిక్కుకు రాజు అని; పరణౌన్‌= ప్రసిద్దిపొందాడు; అట్టి, ప్రాచిన్వంతునకున్‌; అశ్ళ్మకి, అను, 
దానికిన్‌, సంయాతి, పుట్టెన్‌; వానికిన్‌= ఆ సంయాతికిన్నీ; వరాంగి, అను, దానికిన్‌, అహంయాతి, పుట్టెన్‌; వానికిన్‌= ఆ 
అహంయాతికిన్నీ; కృతవీర్యపుత్రి; అయిన= కృత వీర్యునియొక్క కూతు రయిన భానుమతికిన్‌= భానుమతికిన్నీ; సార్వభౌముండు; 
పుట్టెన్‌; వానికిన్‌= ఆ సౌర్వభౌముడికి; కేకయ, రాజపుత్ర, అయిన= కేకయరాజుకు కూతురయిన; సునందకున్‌; జయత్సేనుండు; 
పుట్టెన్‌; వానికిన్‌= ఆ జయత్సేనునకు; వైదర్శి, అయిన= విదర్భరాజుకు కూతురైన; సుశ్రవసకు; అవాచీనుండు; పుట్టెన్‌; 
ఆ+అవాచీనునకున్‌; విదర్భ, రాజపు(త్రి, అయిన= విదర్భదేశరాజుకు కూతురయిన; మర్యాదకున్‌= మర్యాద అనేపేరు కల 
వనితకు; అరిహుండు, పుట్టెన్‌; వానికిన్‌= ఆ అరిహునకు; ఆంగి, అనుదానికిని; మహాభౌముండు; పుట్టెన్‌; ఆ, మహాభౌమునకున్‌; 
(ప్రసేనజిత్‌, పుత్రి, అయిన= (ప్రసేనజిత్తుని పుత్రిక అయిన; సుపుష్టకున్‌; ఆయుతానీకుండు; పుట్టెన్‌; వానికిన్‌= ఆ 
అయుతానీకునకునూ; పృథుశ్రవనుని, పుత్రిక అయిన; సుపుష్టకున్‌; అయుతానీకుండు; పుట్టెన్‌; వానికిన్‌= ఆ 
ఆయుతానీకునకునూ; పృథు(శ్రవసుని, పుత్రి, అయిన= పృథుశ్రవసుని కూతురయిన; కామకున్‌; అ(క్రోధనుండు; పుట్టెన్‌; 
వానికిన్‌= అ(క్రోధనుడికి; కాళింగి, అయిన= కళింగదేశపురాజు కూతు రయిన; కరంభ, అను, దానికిని; దేవాతిథి, పుట్టెన్‌; 
వానికిన్‌= ఆ దేవాతిథికిని; వైదేహి, అయిన= విదేహరాజుయొక్క కూతురైన; మర్యాదకున్‌; బుచీకుండు; పుట్టెన్‌; వానికిన్‌= 
ఆ బుచీకునకును; ఆంగి+అయిన= అంగరాజుకు కూతురైన; సుదేవ, అనుదానికిన్‌; బుక్షుండు, పుట్టెన్‌; బుక్షునకున్‌; 
తక్షకపుత్రి, అయిన= తక్షకునియొక్క కూతురైన; జ్వాల, అనుదానికిని; మతినారుండు; పుట్టి. 


తాత్సర్యం: స్పష్టం 
క. ఇమ్ముగ సరస్వతీ తీ । రమ్మున( బండ్రెండు వత్సరమ్ములు విధిమా 

ర్లమ్మున సద్గుణసముదా । య మ్మెసగంగం జేసి సత్రయాగము నిష్టన్‌. 3 
ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= ఇంపుగా; సరస్వతీ, తీరమ్మునన్‌= సరస్వతీనది ఒడ్డున; పండ్రెండు, వత్సరమ్ములు= పదిరెండు 


(12) సంవత్సరాలు; విధి, మార్గమ్మునన్‌= శాస్త్రపద్దతితో; సత్‌+గుణ, సముదాయమ్ము= మంచిగుణాల సమూహము; ఎసగంగన్‌= 
అతిశయించగా; నిష్టన్‌= ఎక్కువ (శ్రద్దతో; సత్రయాగమున్‌= సత్రయాగాన్ని; చేసెన్‌= ఆచరించాడు. 


తాత్పర్యం: మతినారుడు సరస్వతీనదిఒడ్డున పన్నెండుసంవత్సరాలు స(త్రయాగాన్ని విధివిధానంగానూ, 
సద్గుణసమూహాలు అతిశయించేటట్టుగానూ ఎక్కువ(శ్రద్దతో ప్రీతితో చేశాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 335 


విశేషం: 13 మొదలు 100 రోజులవరకూ కొనసాగే యాగాన్ని సత్రయాగమంటారు. 


క. అతనికి సరస్వతీనది । మతి ననురక్త యయి వాని మానుగ6 దనకుం 
బతి జేసికొనియె ధర్మ । స్థితి; నయ్యిరువురకు ద్రసు(డు ధీరు(డు పుట్టెన్‌. 4 


ప్రతిపదార్థం: అతనికిన్‌= మతినారుని యందు (సప్తమికి మారుగా పష్టీవిభక్తి); సరస్వతీనది; మతిన్‌= మనస్సులో; అనురక్త+అయి= 
అనురాగం కలదై; వానిన్‌= ఆ మతినారుని; మానుగన్‌= ఒప్పుగా; తనకున్‌= తనకు; పతిన్‌= భర్తగా; ధర్మస్టితిన్‌= 
ధర్మమార్గాన; చేసికొనియెన్‌= చేసికొనెను. (వరించి పెండ్డాడింది); ఆ+ఇరువురకున్‌= సరస్వతికీ, మతినారునికీ; ధీరుండు= 
ధైర్యవంతుడైన; (త్రసుడు= (త్రసుడుఅనేవాడు; పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: మతినారునియందు సరస్వతీనదికి మనస్సులో అనురాగం కలుగగా, ఆమె అతడిని ధర్మమార్గంలో 
తనభర్తగా చేసికొన్నది. వారిద్దరికీ త్రసుడు అనేవాడు పుట్టాడు. 


వ. ఆ త్రసునకు( గాళింది యనుదానికి నిలినుండు పుట్టె, వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టె; 
బుట్టి యనన్యసాధారణశక్తియుక్తుం డై. 5 

ప్రతిపదార్థం: ఆ, (త్రసునకున్‌= ఆ (త్రసు డనే రాజుకున్నూ; కాళింది, అనుదానికిన్‌= కాళింది అనేపేరు కల వనితకున్నూ; 
(5. 


ఇలినుండు; పుట్టెన్‌; వానికిన్‌= ఆ ఇలినునకు; రథంతరి, అనుదానికిన్‌= రథంతరి అనే ఫస్తీకిన్నీ; దుష్యంతుండు, పుట్టెన్‌= 
జన్మించాడు; పుట్టి; అనన్య, సాధారణ, శక్తి యుక్తుండు+ఐ= ఇతరులకు సామాన్యం కాని సామర్థ్యం కలవాడై. 


తాత్సర్యం: ఆ (త్రసునికి కాళింది అనే భార్యయందు ఇలినుడు అనేవాడు పుట్టాడు. ఆ ఇలినుడికి రథంతరి 
అనేదానియందు దుష్యంతుడు జన్మించాడు. ఆ దుష్యంతుడు ఇతరులకు సాధారణంకాని (అధికమైన) సామర్థ్యంతో 
కూడినవాడై. 


క. బాలహరిణములం బట్టెడు । లీలను విషమాటవీ చలిత కేసరి శా 
ర్టూలేభ శరభముల( దన । బాలత్వమునంద యెగిచి పట్టుచు మటియున్‌. 6 


ప్రతిపదార్థం: బాల, హరిణములన్‌= లేడిపిల్లలను; పట్టెడు, లీలను= పట్టుకొనేవిధంగా; విషమ+అటవీ, చలిత= తిరగటానికి 
వీలుకాని (దుగ్గమమైన) అడవులందు తిరుగుతున్నట్టి; కేసరి= సింహాలను; శార్జూల= పులులను; ఇభ= ఏనుగులను; 
శరభములన్‌= మీంగండ్లమృగాలను; తన, బాలత్వమునందున్‌+అ= తనచిన్నతనంలోనే; యెగిచి, పట్టుచున్‌= వెంటాడి పట్టుకొంటూ; 
మజియున్‌= ఇంకనూ. 


తాత్సర్యం: ఆ దుష్యంతుడు తన చిన్నతనంలోనే లేడిపిల్లలను పట్టుకొనేవిధంగా దుర్గమ మైన అడవుల్లో తిరుగాడే 
సింహాలను, పులులను, ఏనుగులను, శరభమృగాలను వెంటాడి పట్టుకొంటూ, ఇంకా, (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: అలం: ఉపమ. శరభానికి ఎనిమిది కాళ్లుంటా యనీ, అది సింహంకంటె బలవత్తర మైన దనీ అంటారు. 


క. ఉర్వీరుహ నివహముతో. । బర్వతములు వెటికి యొండు పర్వతములపై( 
బర్వంగ వైచుచు యౌవన । గర్వంబున నొప్పె నుర్వి( గడు నధికుం డై. 7 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఉర్వీరుహ, నివహముతోన్‌= వృక్షాల సమూహంతోపాటుగా; పర్వతములు+పెటికి= పర్వతాలను పెకలించి; 


ఒండు, పర్వతములపైన్‌= వేరుపర్వతాలమీద; పర్వంగన్‌, వైచుచున్‌= పడవేస్తూ; ఉర్విన్‌= భూమియందు; యౌవన, గర్వంబునన్‌= 
యౌవనం వలని గర్వంతో; కడున్‌+అధికుండు+ఐ= మిక్కిలి గొప్ప వాడయి; ఒప్పెన్‌= అతిశయించాడు. 


తాత్సర్యం: వృక్షాలసమూహంతోపాటుగా పర్వతాలను పెకలించి వేరే పర్వతాలపై పడవేస్తూ, యౌవనగర్వంతో 
భూలోకంలో మిక్కిలి గొప్పవా డయి అతిశయించాడు. 


విశేషం: పర్వతములు+పెటీకి= 'పి కు 'వి ఆదేశం; పర్వతములు వెటికి; గసడదవాదేశం. 


దుష్యంతు(డు వేట కరుగుట (సం. 1-63-1) 


శా. ఆ దుష్యంతు( డనంతసత్త్యుడు సమస్తాశాంతమాతంగ మ 
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్త మై యుండగా 
నాదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో 
నాదిక్షత్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్‌. 8 


ప్రతిపదార్థం: అనంత, సత్తుండు= అంతులేని బలం కలిగిన; ఆ, దుష్యంతు(డు= అంతటిదుష్యంతుడు; సమస్త, ఆశా+అంత, 
మాతంగ, మర్యాదా+అలంకృతము+ఐన= అన్నిదిక్కులయొక్క చివరలందలి ఏనుగులయొక్క హద్దుతో అలంకరింపబడింది 
అయిన; భూవలయము= భూమండలం; ఆత్మ+ఆయత్తము+ఐ, ఉండంగాన్‌= తనకు ఆధీనం కాగా; ఆదిత్య+అంశు, సమీర, 
దుర్గమ, మహత్‌, ఉగ్ర, అరణ్య, దేశ+ఆళితోన్‌= సూర్యుడి కిరణాలకున్నూ, గాలికిన్నీ (ప్రవేశింప శక్యంగాని మిక్కిలి భయంకర 
మైన అడవిప్రాంతాల సమూహంతో; ఆది, క్షత్ర, చరిత్రన్‌= తొలుతటి మనువు మొదలైన రాజుల చరిత్రవంటి చరిత్రతో; 
బాహువీర్యంబునన్‌= భుజాలయొక్క బలంతో; అజితుండు+ఐ= ఓడనివాడై; ఏలెన్‌= పరిపాలించాడు. 


తాత్సర్యం: అనంతమైన బలం కలిగిన ఆ దుష్యంతుడు అన్ని దిక్కులచివరలలో గల యేనుగులు (అష్టదిగ్గజాలు) 
సరిహద్దుగా ఒప్పిన భూమండలం తనకు అధీనమై ఉండగా సూర్యకిరణాలకున్నూ వాయువుకున్నూ ప్రవేశింపరానట్టి 
భయంకరాలైన అడవిప్రదేశాలతోపాటుగా పూర్వరాజులవర్తనంవంటి వర్తనంతో, భుజబలంతో, ఓడనివాడై భూమిని 
పరిపాలించాడు. 


విశేషం: భూమిని ఎనిమిది దిక్కులందు ఎనిమిది ఏనుగులు మోస్తూ ఉంటా యని చెప్పుతారు. ఆ అష్టదిగ్గజాలు హద్దుగా 
గల భూమి అంటే సర్వభూమిని అని అర్థం. దుష్యంతుని విశాలమైన రాజ్యంలో దుర్గమారణ్యాలు, తపోవనాలు ఎక్కువగా 
ఉన్నా యని సూచన. ఇవి భావికథలో దుష్యంతుడు వేటకు పోవటానికీ, శకుంతలను చూచి వివాహం చేసికొనటానికీ అనువుగా 
ఉన్నవి. ఇటువంటిభావికథార్థసూచన నన్నయ వస్తుధ్వనికి నిదర్శనం. “అనంతసత్తు డు” అంటే అనంతుడి(ఆదిశేషుడి) 
బలంవంటి బలం కలవాడనికూడ అర్థం చెప్పవచ్చును. భూభారం వహించే సందర్భం కనుక ఇదికూడ సమంజసంగా 
ఉంటుంది. ఓజోగుణభూయిస్టమైన ప్రసాదగుణం ఉదాత్తవిభావవర్లనలో సముచితంగా ప్రయోగింపబడింది. 


క. ఆతని రాజ్యంబున ను । ర్వీతలము ప్రజాసమృద్ది వెలసి రుజాశో 
కాతంక క్షయ శంకా । పేతం బై ధర్మచరిత€ బెరుంగుచు నుందెన్‌. 9 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 337 
ప్రతిపదార్థం: అతని రాజ్యంబునన్‌= ఆ దుష్యంతుని పరిపాలనలో; ఉర్వీతలము= భూతలం; ప్రజాసమృద్దిన్‌= జనులయొక్క 
అభివృద్దితో; వెలసి= ప్రసిద్దిపొంది; రుజా, శోక, ఆతంక, క్షయ, శంకా+అపేతంబు+ఐ= రోగాలు, దుఃఖాలు, విఘ్నాలు, 
నష్టాలు, అనుమానాలు లేనిదై; ధర్మ, చరితన్‌= ధర్మమైన వర్తనంతో; పెరు(గుచున్‌+ఉండెన్‌= అభ్యుదయాన్ని పొందుతూ 
ఉన్నది. 


తాత్సర్యం: దుష్యంతుడి పరిపాలనంలో దేశం ప్రజలఅభివృద్దితో ప్రసిద్దిచెంది రోగాలూ, దుఃఖాలూ, వీఘ్మ్హాల్యూ 
నష్టాలూ, అనుమానాలూ ఏమీ లేనిదై ధర్మమైన ప్రవర్తనంతో సాగుతూ ఉన్నది. 


విశేషం: దుష్యంతుడు (ప్రజలకు ధర్మవర్తన మైన పాలనను అందించటంవలన వారికి ఎటువంటి అరిష్టాలు కలుగకుండా 
అభ్యుదయాలు కలుగుతూ ఉన్నాయని తాత్పర్యం. మూలంలో ఆరు శ్లోకాలలో ఉన్న భావాన్ని 'రుజా..... అపేతంబై అన్న 
సమాసంలో కుదించి చెప్పాడు నన్నయ. భావికథలో ప్రజాపవాదభీతివలన శకుంతలాభరతులను భార్యాపుత్రులనుగా నిండుసభలో 
పేర్కొనకపోవటానికి తగిన భిత్తికను నన్నయ కథాకథనంలో సమకూర్చాడు. 


వ. అమ్మహీపతి యొక్కనా(డు మృగయావినోదార్థి యయి యాదిత్యహయంబులకంటె వడిగల హయంబులు 
పూనిన రథం బెక్కియాజానేయతురంగారూఢు లైన యాశ్వికులు పరివేష్టించి రాగ ననంతకుంతశక్తిచాప 
కృపాణపాణు లయిన వీరభటసహస్రంబులతో( జని వనంబులోని మృగంబులం జుట్టుముట్టి. 10 


ప్రతిపదార్థం: ఆ+మహీపతి= భూమికి నాథు డైన ఆ దుష్యంతుడు; ఒక్కనా(డు= ఒకరోజున; మృగయా, వినోద+అర్థి, 
అయి= వేటయందలి ఆనందాన్ని కోరినవాడై; ఆదిత్య, హయంబులకంటెన్‌= సూర్యుడియొక్క గుజ్ఞాలకంటె; వడి+కల= 
వేగం కలిగిన; హయంబులు, పూనిన= గుర్రాలను కట్టిన; రథంబు+ఎక్కి= రథాన్ని ఎక్కి; ఆజానేయ, తురంగ+ఆరూఢులు+ 
అయిన= మేలిజాతి గుర్రాలను ఎక్కినట్టివా రైన; ఆశ్వికులు= రౌతులు; పరివేష్టించి, రాంగన్‌= చుట్టూ చేరి వస్తూఉండగా; 
అనంత, కుంత, శక్తి చాప, కృపాణ, పాణులు+అయిన= అనేకాలైన ఈటెలు, చిల్లకోలలు (ఆయుధవిశేషాలు), విండ్లు, 
కత్తులు చేతులలో కలవారైన; వీర, భట, సహ(స్రంబుతోన్‌= వీరులైన అనేక యోధులతో; చని= వెళ్ళి; వనంబులోని= 
అడవిలోని; మృగంబులన్‌= జంతువులను; చుట్టుముట్టి= నలువైపుల (క్రమ్ముకొని దాడిచేసి. 


తాత్సర్యం: ఆ దుష్యంతుడు ఒకనాడు వేటాడి వేడుక పడదామన్న కోరికతో సూర్యుడి గుర్రాలకంటె వేగంగల 
గుర్రాలను కట్టిన రథాన్ని ఎక్కి, మేలిరకం గుర్రాలపై ఎక్కిన ఆశ్వికులు తన చుట్టూ చేరి అనుసరిస్తూ ఉండగా 
ఈటెలు, చిల్లకోలలు, విండ్లు, కత్తులు మొదలైన ఆయుధాలను ధరించిన వీరభటులు అనేకులు వెంటరాగా, 
ముందుకు సాగి, వనంలోని మృగాలను నలువైపుల చుట్టుముట్టి దాడిచేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కలయంగ నార్పుల బొబ్బల | యులివున నవ్విపిన మను మహోదధిం బెలుచం 
గలంచెను దుష్యంత మహా । బల మందరనగము సత్త్వభయజననం బై. 11 


ప్రతిపదార్థం: కలయంగన్‌= వనమంతా వ్యాపించగా; ఆర్పులన్‌= మానవుల అరపులయూ, బొబ్బలన్‌= జంతువుల అరపులయూ; 
ఉలివునన్‌= ధ్వనితో; ఆ+విపినము+అను, మహత్‌+ఉదధిన్‌= ఆ అరణ్యమనే పెద్ద సముద్రాన్ని; దుష్యంత, మహత్‌+బల, 
మందర, నగము= దుష్యంతుడిసేన అనే మందరపర్వతం; సత్త, భయ, జననంబు+ఐ= (ప్రాణులకు భయాన్ని కలిగించే దై; 
పెలుచన్‌= ఆటోపంతో; కలణెను= కలతపెట్టింది. 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ వనమంతా వ్యాపించగా భటులూ, జంతువులూ చేసే కేకలూ అరుపులూ కలిసిన చప్పుడుతో ఆ 
అరణ్య మనే మహాసముద్రాన్ని దుష్యంతుడిసేన అనే మందరపర్వతం (కవ్వపుకొండ) ప్రాణులకు భయంకలిగేటట్లు 
కలత పెట్టింది. 


విశేషం: అలం: రూపకం. అరణ్యమనే సముద్రాన్ని మధథించగా దుష్యంతుడికి శకుంతల అనే లక్ష్మి లభిస్తుం దనే సూచన 
ఇందులో ఉన్నది. 


క. సరభస పరిచరిత మహా । శరభ ద్విపరిపు వరాహ శార్దూల మద 
ద్విరదాది ప్రకర భయం । కరవనమధ్యమున నృపతి గడు6 గడిమిమెయిన్‌. 12 


ప్రతిపదార్థం: సరభస= తొట్రుపాటుతో కూడికొన్న వేగంతో; పరిచరిత= తిరుగుతున్న; మహత్‌+శరభ= గొప్పవైన 

is 4 అయి? fh Le . = ఆక . — వె గద . 
శరభమృగాలున్నూ; ద్విప, రిపు= (ఎనుగులకు శత్రువులైన) సింహాలున్నూ; వరాహ= పందులున్నూ; శార్జూల= పెద్దపులులున్నూ; 
మద, ద్విరద+ఆది= మదించిన ఏనుగులు మొదలైన వానియొక్క; ప్రకర= సమూహాలచేత; భయంకర= భయాన్ని కలిగించే; 
వన, మధ్యమునన్‌= అరణ్యముయొక్క నడిమి(ప్రాంతంలో; నృపతి= రాజు, దుష్యంతుడు; కడున్‌= మిక్కిలి; కడిమిమెయిన్‌= 
పరాక్రమంతో. 


తాత్సర్యం: తొందరగా తిరుగుతున్న మహాశరభాలు, సింహాలు, పందులు, పెద్దపులులు, మదపుటేనుగులు మొదలైన 
జంతుసమూహాలతో భయంకరమైన ఆ అరణ్యమధ్య(ప్రాంతంలో దుష్యంతుడు మిక్కిలి పరాక్రమంతో. 


నిశేషం: 10వ వచనం నుండి వేటవర్లనం జరుగుతున్నది. రాజు సైన్యంతో అడవిలో (ప్రవేశించి, మృగాలను చుట్టుముట్టి, 
అరుపులతో, బొబ్బలతో వేసి, వాటిని భయపెట్టి అరణ్యమధ్యభాగానికి వచ్చేటట్టు చేశాడు. వనమధ్యభాగంలో రాజు 
వేటచేశాడు. అత్యంత సహజసుందరంగా వేటవర్లనం సాగుతున్నది. మితహితవచనాలకూ, యథార్థవర్షనలకూ స్తుతులకూ 
నన్నయ ప్రసిద్ది. 
క. ఓసరిలి పబిచు మృగముల । నేసియు, డాసిన మృగముల నెగచి భుజాసిన్‌ 

వ్రేసియుం జంపెను మృగయా । వ్యాసక్తి నపారఘోరవన్యమృగాళిన్‌. 13 
ప్రతిపదార్థం: ఓసరిలి= తప్పించుకొని; పజచు= పారిపోవు; మృగములన్‌= జంతువులను; ఏసియున్‌= కొట్టియున్నూ; డాసిన, 
మృగములన్‌= దగ్గరకు వచ్చిన జంతువులను; ఎగచి= తరిమి, కుప్పించి; భుజ+అసిన్‌= చేతిలోని కత్తితో; వ్రేసియున్‌= 


కొట్టియు, నరికియున్నూ; మృగయా, వ్యాసక్తిన్‌= వేటయందలి వేడుకతో; అపార, ఘోర, వన్య, మృగ+అళిన్‌= అంతులేని 
'క్రూరాలైన అడవికి చెందిన జంతువుల సమూహాన్ని; చంపెను= చంపాడు. 


తాత్పర్యం: తప్పించుకొని పారిపోయే జంతువులను కొట్టియున్నూ, సమీపానికి వచ్చినవాటిని తరిమి, కుప్పించి 
నరికియున్నూ దుష్యంతుడు వేటలోని వేడుకతో అపారక్రూరవనజంతువులను సంహరించాడు. 


వ. ఇట్లు పెక్కుమృగంబుల నెగిచి చంపుచు మటియు( జంపెడువేడుక నతి దూరంబున కరిగిన, నాతని 
రథవేగంబు ననుగమింపనోపక యధిక క్షుత్సిపాసాపరవశు లయి పదాతు లయ్యయి ప్రదేశంబుల 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 339 


విశ్రమించి; రంత దుష్యంతుండు కతిపయామాత్య పురోహితసహితుం డై కొండొకనేల యరిగి, ముందట 
నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభి కుసుమఫల భారవినవ్రు తరులతాగుల్మ పరిశోభితం బయిన 
యొక్కననంబు గని. 14 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; పెక్కు, మృగంబులన్‌= అనేక జంతువులను; ఎగిచి, చంపుచున్‌= తరిమి చంపుతూ; 
మణియున్‌= ఇంకను; చంపెడు, వేడుకన్‌= వేటచేయాలన్న ఆసక్తితో; అతిదూరంబునకున్‌= మిక్కిలి దూరానికి; అరిగినన్‌= 
వెళ్ళగా; ఆతని, రథ, వేగంబున్‌= దుష్యంతునియొక్క రథంయొక్క వేగాన్ని; అనుగమింపన్‌+ఓపక= అనుసరించటానికి 
సమర్ధులు కాక; అధిక, క్షుద్‌, పిపాసా, పరవశులు+అయి= ఎక్కువగా ఆకటిచేతను, దప్పికచేతను, అదుపుతప్పినవారై; 
పదాతులు= నేలపై నిలబడి యుద్దం చేసే సైనికులు; ఆ+అయి, ప్రదేశంబులన్‌= ఆయా (ప్రాంతాలలో; విశ్రమించిరి= 
విశ్రాంతి తీసికొన్నారు; అంతన్‌= ఆ సమయంలో; దుష్యంతుండు; కతిపయ+అమాత్య, పురోహిత, సహితుండు+ఐ= 
కొందరుమంత్రులతో, మంచిచెడులను తెలిపే (బ్రాహ్మణులతో కూడినవాడై; కొండు+ఒక, నేల, అరిగి= వేజొక ప్రదేశానికి 
చేరి; ముందటన్‌= ఎదురుగా; ఒక్క, పుణ్య, నదీ, తీరంబునన్‌= ఒక పవిత్ర మైన నదియొక్క ఒడ్డున; వివిధ, సురభి, కుసుమ, 
ఫల, భార, వినమ్ర, తరు, లతా, గుల్మ, పరిశోభితంబు+అయిన= రకరకా లయిన వాసనలు కలిగిన పూవులయొక్క 
పండ్లయొక్క బరువుచే వంగిన చెట్టు, తీగలు, పొదలతో అలంకరింపబడిన; ఒక్క, వనంబు+కని= ఒక వనాన్ని చూచి. 


తాత్సర్యం: ఆవిధంగా దుష్యంతుడు అనేకమృగాలను తరిమి తరిమి చంపుతూ, ఇంకా వేటాడే వేడుకతో 
చాలదూరం వెళ్ళగా, ఆతడి రథవేగానికి కాలిబంట్లు తట్టుకోలేక, అనుసరించే ఓపికను కోల్పోయి, ఆకలిదప్పులతో 
అదుపుతప్పి ఆ యా (ప్రదేశాలలో విశ్రాంతి తీసికొన్నారు. ఆ సమయంలో దుష్యంతుడు కొందరు మంత్రులతో, 
పురోహితులతో కలిసి వేరొక (ప్రదేశానికి చేరి, ఎదురుగా ఒక పవిత్రమైన నదిఒడ్డున పలురకాల వాసనలు గల 
పూలతోనూ, పండ్లభారంతోనూ వంగిన చెట్లతో, తీగలతో, పొదలతో అందమైన ఒక వనాన్ని చూచాడు. 


విశేషం: దుష్యంతుడు వేటాడినది సూర్యరశ్మి సోకని దుర్గమారణ్యం. దానికి సమీపంలో ఉన్నది మాలిని అనే పుణ్యనది. ఆ 
నదికి ఆవలి ఒడ్డుపై ఉన్నది తపోవనం. ఇటు అరణ్యానికీ అటు తపోవనానికీ నడుమ పుణ్యనది. ప్రకృతివర్లనం పరమరమణీయం. 


కణ్యాశ్రను వర్లన (సం. 1-64-3) 


క. అమరపతి ఖాండవమునకు | రమణను వైశ్రవణు చైత్రరథమునకు సమా 
నముగా దీనిని భూభా । గమునను రచియించె నొక్కొ కమలజుండు దయన్‌. 15 


ప్రతిపదార్థం: కమలజుండు= తామరపూవునందు పుట్టినవాడైన బ్రహ్మ; దయన్‌= కనికరంతో; దీనిని= ఈవనాన్ని; అమర, 
పతి, ఖాండవమునకున్‌= దేవతలకు ప్రభువైన ఇంద్రుడి (ఉద్యానవనమైన) ఖాండవానికి; రమణను= ఒప్పిదమైన గుణంలో; 
వైశ్రవణు, చైత్రరథమునకున్‌= కుబేరుడియొక్క (ఉద్యానవనమైన) చైత్రరథానికి; సమానముగాన్‌= సరిసమానంగా, తుల్యంగా; 
భూ, భాగమునను= ఈ భూఖండంలో; రచియించెన్‌+ఒక్కొ= నిర్మించాడు కాబోలు. 


తాత్పర్యం: ఈవనాన్ని ఇంద్రుడి ఉద్యానవనమైన ఖాండవానికీ, కుబేరుని ఉద్యానవనమైన చైైత్రరథానికీ అందంలో 
సమానంగా ఉండేటట్టు భూతలంమీద (బ్రహ్మ దయతో నిర్మించాడు కాబోలు! 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉ'శ్రేక్ష. వనదర్శనంచేతనే అద్భుతభావావిష్టుడైనాడు దుష్యంతుడు. అందులో ప్రవేశిస్తే మరికొన్ని అద్భుతాలను 
చూడబోతున్నాడనీ, అనుభవించబోతున్నాడనీ అలంకారకృతవస్తుధ్వని. అద్భుతభావవ్యంజకంగా ఫలోత్రేక్షను నన్నయ నిపుణంగా 
ప్రయోగించాడు. 


వ. అని దాని రమణీయభావంబు( బొగడుచు( జనుదెంచి యవ్వనంబు సొచ్చునప్పడు 16 


ప్రతిపదార్థం: అని= ఆవిధంగా; దాని= ఆవనంయొక్క; రమణీయ, భావంబున్‌= అందమైన విధానాన్ని; పొగడుచున్‌= 
మెచ్చుకొంటూ; చనుదెంచి= వచ్చి; ఆ+వనంబు, చొచ్చునప్పుడు= ఆవనంలో ప్రవేశించేటప్పుడు (గసడదవాదేశం). 


తాత్సర్యం: ఆవిధంగా దుష్యంతుడు ఆ వనసౌందర్యాన్ని మెచ్చుకొంటూ వచ్చి ఆ వనంలో (ప్రవేశించే సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అతిరుచిరాగతుం డయిన యాతనికిన్‌ హృదయప్రమోద మా 
తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలాపవ 
ర్దిత కుసుమాక్షతావకులు సేసలు వెట్టినయట్టిరైరి సం 
పత దళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్‌. 17 


ప్రతిపదార్థం: అతిరుచిర+ఆగతుండు+అయిన= మిక్కిలి ఒప్పిద మైన ఆగమనం కలవాడైన; (ఆగతమంటే ఆగమనం - 
భావేక్తః- సు+ఆగతము= స్వాగతం కలవాడు అని భావం); ఆతనికిన్‌= ఆ దుష్యంతుడికి; హృదయ, ప్రమోదము= 
మనస్సులోని ఆహ్లాదం; ఆతతముగన్‌= అధికమయ్యేటట్టుగా; ఆ+వనంబున= ఆ వనంలోని; లతాలలనల్‌= తీగ లనెడి 
వనితలు; సంపతత్‌, అళినీ, నినాద, మృదుభాషలన్‌= అటూ ఇటూ తిరుగుతున్న ఆడుతుమ్మెదల రుంకారాలు (ధ్వనులు) 
అనే మెత్తనిమాటలతో; దీవనలు= ఆశీస్సులను, శుభాకాంక్షలను; ఒప్పన్‌= తగినవిధంగా; ఇచ్చుచున్‌= ఇస్తూ; మృదుల+ 
అనిల+అపవర్రిత, కుసుమ+అక్షత+ఆవళులు= మెలని(మెతని) గాలులచేత రాల్పబడిన పూవులు అనెడి అక్షతల సమూహాలను; 
జ లు ae] జాం యె 
సేసలు, పెట్టిన, అట్టిరు+ఐరి= తలంటబ్రాలుగా పోసినవా రైనారు-లేదా-ఆశీఃపురస్సరం గా అక్షతలు చల్లినవారైనారు. 


తాత్పర్యం: మిక్కిలి సముచితంగా వచ్చిన ఆ దుష్యంతుడికి మనస్సులోని ఆహ్లాదం అధికమయ్యేటట్టుగా ఆ 
వనంలోని లతలనే వనితలు అటూ ఇటూ ఎగురుతున్న ఆడుతుమ్మెదల రుంకారధ్వనులనెడి మెత్తనిమాటలతో 
తగిన విధంగా ఆశీస్సులను ఇస్తూ మెల్లనిగాలులచేత రాల్పబడిన పూవు లనెడి అక్షతలసమూహాన్ని తలంటబ్రాలుగా 
చల్లినట్లు భాసించారు. 


విశేషం: అలం: రూపకం, ఉటత్రేక్ష సముచితంగా (ప్రవేశించిన రాజుకు సముచితమైన స్వాగతం లభించినట్టు నన్నయ 
వర్లించాడు. లతాలలనలు కల్యాణగీతాలతో పుష్పాక్షతలను తలంబ్రాలు పోసినట్టు మీదచల్లారని చేసిన ఈవర్షనం దుష్యంతుడికి 
ac] అ (30) (30) ac] 

జరుగబోయే కల్యాణాన్ని సూచిస్తున్నది. భావికథార్థవ్యంజకమైన -ఈపద్యం నన్నయగారి (ప్రసన్నకథాకలితార్థయుక్తికి రుచిరార్హసూక్తికీ 

చక్కని ఉదాహరణం. పద్యరచనలో అక్షరరమ్యత (ప్రసాదమి(్రితమైన మాధుర్యగుణాన్ని పోషిస్తూ శృంగారవ్యంజకంగా, 
ఆస్వాదయోగ్యంగా అమరింది. సవర్లదీర్ణాక్షరాల సంయోజనం పద్యానికి గీతికామాధుర్యాన్ని కలిగిస్తున్నది. నన్నయకవి తాలక్షణాలన్నీ 
అమరిన అందమైన పద్య మిది. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 341 
వ. మలియును. 18 


తాత్సర్యం: ఇంకను. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కాజడవి. బటిచు మృగముల । నూఅడకం దిగిచి డస్పియున్నతని శ్రమం 
బాఅంగ నెడం బరితాపము । దీఅంగ6 బైవీచె నన్నదీపవనంబుల్‌. 19 


ప్రతిపదార్థం: కాజడవిన్‌= దట్టమైన అడవిలో; పఖుచు, మృగములన్‌= పరుగెత్తే జంతువులను; ఊణడకన్‌= విరామంలేకుండా; 
తిగిచి= చంపి, వేటాడి; డస్సి, ఉన్న, అతని= అలసియున్న ఆ దుష్యంతుడియొక్క; (శవంబు+ఆఅ(గన్‌= బడలిక తొలగేటట్లు; 
ఎడన్‌= మనస్సులోని; పరితాపము, తీఖిగన్‌= తాపం తీరేటట్టుగా; ఆ+నదీ, పవనంబుల్‌= ఆ నదియొక్కగాలులు; పై, 
వీచెన్‌= దుష్యంతునిమీద (ప్రసరించెను. 


తాత్సర్యం: దట్టమైన అడవిలో పరుగెత్తే మృగాలను విరామం లేకుండ వెంటాడి వేటాడటంచేత అలసియున్న 
దుష్యంతుడి బడలిక తీరేటట్టు, మనసులోని తాపం తగ్గేటట్టు ఆ నదిమీదనుండి వచ్చే చల్లనిగాలులు అతనిపై 


వీచాయి. 


మానిని. ఏచి తనర్షి తలిర్షిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం 
బూచిన మంచియశోకములన్‌, సురపొన్నలం బొన్నల, గేదంగులం, 
గాచి బెడంగుగం బండిన యాసహకారములం, గదళీతతులం 
జూచుచు, వీనుల కింపెసంగన్‌ వినుచున్‌ శుకకోకిల సుస్వరముల్‌. 20 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి (పొడవుగా); తనర్చి= (ప్రకాశించి పెరిగి; తలిర్చిన= చిగురులువేసిన; క్రోవులన్‌= ఎర్రగోరంటచెట్టచే; 
ఇమ్మగు= సొగసైన; ఠావులన్‌= తావులను; జొంపములన్‌= గుబురులుగా; పూచిన= పూలు పూసిన; మంచి, అశోకములన్‌= 
అనువెన అశోకవృక్షాలను; సురపొన్నలన్‌= సురపొన్న వృక్షాలను; పొన్నలన్‌= పొన్నచెట్లను; గేదంగులన్‌= మొగలిచెట్లను; కాచి= 

రు. ౧ ae] 
కాయలుకాసి; బెడంగుగన్‌= బాగుగా; పండిన= పండియున్న; ఆ సహకారములన్‌= ఆ తీయమామిడిచెట్టను; కదళీ, తతులన్‌= 
అరటిచెట్ల సమూహాలను; చూచుచున్‌= చూస్తూ; వీనులకున్‌= చెవులకు; ఇంపు+ఎసంగన్‌= (ప్రీతికలిగేటట్టుగా; శుక, కోకిల, 
సుస్వరముల్‌= చిలుకలపలుకులు, కోకిలపాటలు (సుస్వరాలు); వినుచున్‌= వింటూ. 


తాత్సర్యం: పొడవుగా పెరిగి చిగురించిన ఎర్రగోరంటచెట్లచే అంద మైన తావులనూ, గుబురులుగా పూలు పూసిన 
మంచిఅశోకవృక్షాలనూ, సురపొన్నలనూ, పొన్నలనూ, మొగలిపొదలనూ, చక్కగా కాయలు కాసి పండిన అందమైన 
తియ్యమామిడిచెట్లనూ, అరటిచెట్లగుంపులనూ చూస్తూ చిలుకలపలుకులను, కోకిలలమధురస్వరాలను చెవులకు 
పండువుగా వింటూ- (మీది పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం, మానినీవృత్తంలోని ప్రతిచరణంలోనూ 7 భగాణాలపై ఒక గురువు ఉంటుంది. 1-13-19 అక్షరాలకు 
ఒక యతి చొప్పున మూడు యతిస్థానాలుంటాయి. నన్నయ మాత్రం 13వ అక్షరానికి మా(త్రమే యతిమై(త్రిని పాటించాడు. 
తెలుగులో ఆ, ఈలఅనేవర్ణాలు |ప్రసిద్దినీ, విశేషాన్నీ, మహత్త్యాన్నీ, నిద్దేశాన్నీ సూచిస్తుంటాయి. 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


కవిరాజవిరాజితము. 
చని చని ముందట నాజ్య హవిర్భృత సౌరభ ధూమలతాతతులం 
బెనంగిన మ్రాకుల కొమ్మలమీ(ద నపేతలతాంతము లైనను బా 
యని మధుపప్రకరంబుల( జూచి జనాధిపు( డంత నెటింగె. దపో 
వన మిది యల్లదె దివ్యమునీంద్రునివాసము దానగు నంచు నెదన్‌. 21 


ప్రతిపదార్థం: చని, చని= వెళ్ళివెళ్ళి; ముందటన్‌= ఎదురుగా; ఆజ్య, హవిః ధృత, సౌరభ, ధూమలతా, తతులన్‌= యజ్ఞాలలో 
హోమం చేసే హవి స్పయిన నేతివాసనచేత ధరింపబడిన వాసనలు కల పొగలను కలిగిన (పొగచూరిన) తీగలయొక్క 
సమూహాలతో; పెన(గిన= అల్బుకొనిపోయిన; (మాంకుల, కొమ్మల, మీందన్‌= చెట్టయొక్క కొమ్మలపై; అపేత, 
లతాంతములు+ఐనను= తొలగిన పూవులు కలిగిన వైనా (పూవులులేని వైనా అనిభావం); పాయని= (చెట్లను) విడిచిపెట్టని; 
మధుప, (ప్రకరంబులన్‌= తుమ్మెదలయొక్క గుంపులను; చూచి; జన+అధిపుండు= (ప్రజలకు ప్రభువైన ఆ దుష్యంతుడు; 
అంతన్‌= అపుడు; ఇది= -ఈప్రదేశం; తపస్‌+వనము= (బుషులు) తపస్సు చేసుకొనటానికి అనువైన అడవి; అల్ల+అదె= 
ఆ కనపడేదే (సమీపవాచకం); దివ్య, ముని+ఇం(ద్రు, నివాసము= మహిమాన్వితులైన మునులలో (ఇంద్రునివంటివాడు) 
(శ్రేష్టుడైన వాడియొక్క ఉండేచోటు; తాను+అగున్‌, అంచున్‌= అయిఉండవచ్చునని; ఎదన్‌= మనస్సులో; ఎటింగాన్‌= తెలిసికొన్నాడు. 


తాత్సర్యం: ఆవిధంగా చాలదూరం వెళ్ళి ఎదురుగా యజ్ఞహవిస్సులైన నేతులవాసనలుగల పొగలతో చూరిన 
తీగలతో అల్లుకొని ఉన్న చెట్టకొమ్ములమీద పూవులు లేకున్నప్పటికీ విడిచివెళ్ళకుండా ఉన్న తుమ్మెదగుంపులను 
చూచి, ఆ ప్రాంతం తపోవన మనిన్నీ, దగ్గరలో ఉన్నది దివ్యమునీంద్రుడియొక్క నివాస మనిన్నీ అపుడు దుష్యంతుడు 
మనసులో తెలిసికొన్నాడు. 


విశేషం: కవిరాజవిరాజితంలోని ప్రతిచరణంలోనూ 1 నగణం, 6 జగణాలూ, 1 వగణం వరుసగా ఉంటాయి. 1 8, 14, 
20 అక్షరాలు యతిస్థానాలు. ప్రాసనియమం ఉన్నది. నన్నయ మాత్రం 14వ అక్షరంతో మాత్రమే యతిమైత్రిని పాటించి 
ఒక యతికే ప్రాధాన్య మిచ్చాడు. మానినీవృత్తపాదంలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే కవిరాజవిరాజిత 
మౌతుంది. మానినీ, కవిరాజవిరాజితాలు రెండున్నూ జంటగా కుదిరి శకుంతలాదుష్యంతుల భావికల్యాణ సమాగమాన్ని. 
సూచిస్తున్నవి. వనాలకంటె, ఉద్యానవనాలకంటె తపోవనానికి ఉండే విలక్షణత్వాన్ని నన్నయ ఈవర్లనంలో చిత్రించాడు. 
కొమ్మలకు తీగలు అల్టుకోవటం, ఆతీగలపూలమీద తుమ్మెదలువ్రాలటం సామాన్యవనాలస్వభావం. కాని, _తపోవనంలో, 
పూలు, పూలవాసన లేకపోయినా లతలు హవిస్సులపొగవలన కలిగిన వాసనతో తుమ్మెదలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. 
నాగరకజీవితంలోని విలానగృహన్థధర్మంకంటె ఆ(శ్రమంలోని నియమనహితగృహస్థ ధర్మంలోని గాఢత్వాన్ని నన్నయ 
వ్యంజింపచేస్తున్నాడు. హవిస్సులవాసన అక్కడి(స్త్రీల (శకుంతలాదుల) పాతివ్రత్యస్వభావవ్యంజకం. 

వ. ఇట్లు హృదయసుఖావహం బగుచున్న యవ్వనంబులో నరిగి యరిగి యనవరత మహాద్విజ 
పఠ్యమానవేదధ్వనులను, నవిచ్ధిన్న హూయమానాగ్ని హోత్రస్వాహాశబ్దంబులను, ననేకమునిగణప్రణీత వచన 
విషయ విభాగ వినిర్ణయన్యాయనిపుణ విద్వత్సభాసంభాషణఘోషంబులను, బ్రతిపక్ష దుర్విభేద ప్రమాణ 
విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్టీవివాద నాదంబులనుంజేసి మైయుచు, యజ్ఞప్రయోగప్రవీణు లయిన 
యాజ్ఞకులకును విపొతానుష్టానాసక్తులయిన యనుష్టాతలకును నధికతపోనిరతు లయిన 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 343 


మహాతపోధనులకును నివాసం బయిన పుణ్యనదీతీరంబున( దద్దయు రమ్యం బయి గంగాతీరంబున 
నరనారాయణస్థానంబునుంబోలె జగత్వావనం బైన కణ్వమహాముని యాశ్రమంబు గని యందు. 22 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; హృదయ, సుఖ+ఆవహంబు+అగుచున్‌+ఉన్న= మనస్సుకు హాయిని కలిగిస్తూ ఉన్న; 
ఆ+వనంబులోన్‌+అరిగి= ఆ వనంలోకివెళ్ళి; అనవరత, మహత్‌, ద్విజ, పఠ్యమాన, వేద, ధ్వనులను= ఎల్లప్పుడు గొప్ప 
బ్రాహ్మణులచేత చదువబడుతున్న వేదాలయొక్క స్వరనాదాలను; అవిచ్చిన్న, హూయమాన+అగ్నిహో(త్ర, స్వాహా, శబ్దంబులను= 
ఎడతెగకుండ హోమం చేయబడుతున్న అగ్నిహో్రానికి చెందిన స్వాహా అనే శబ్దాలను; అనేక, మునిగణ, (ప్రణీత, వచన, 
విషయ, విభాగ, వినిర్ణయ, న్యాయ, నిపుణ, విద్వత్‌, సభా, సంభాషణ, ఘోషంబులను= పెక్కుమంది మునుల సమూహాలచేత 
రచింపబడిన వాక్యతాత్సర్యాలను విభజించి అర్థనిర్ణయం చేసే న్యాయశాసస్తనిపుణు లైన పండితులయొక్క సభలలో జరిగే 
సంభాషణల సవ్వడులను; ప్రతిపక్ష, దుర్విభేద, ప్రమాణ, విచార్యమాణ, వేద+అర్థ, మీమాంసక, గోష్టీ వివాదనాదంబులనున్‌+చేసి= 
ప్రతిపక్షం (ఎదురువాదం) చేసేవారికి చిక్కువిడదీయరాని ప్రమాణాల (ఉపపత్తుల)తో ఆలోచింపజేస్తూ ఉన్న వేదతాత్సర్యం 
గల మీమాంసకులయొక్క చర్చలలోని వాదప్రతివాదాల ధ్వనులచేత; మైయుచున్‌= సవ్వడిజొతూ; యజ్ఞ (ప్రయోగ, 
ప్రవీణులు+అయిన= యజ్ఞాలను నిర్వహించటంలో నిపుణులైన; యాజ్ఞికులకును= యజ్ఞం చేయించే బుత్విక్కులకును; 
విహిత+అనుష్టాన+ఆసక్తులు+అయిన= వేదశాస్తాలలో చెప్పబడిన యోగ్య మైన తపోజపాదు లైన ఆచరణయోగ్యా లైనవాటిని 
అనుసరించటంలో ఆసక్తి కలవారు ఐన; అనుష్ట్రాతలకును= కర్మనిష్టులకును; అధిక, తపః నిరతులు+అయిన= గొప్పదైన 
తపస్సుచేయటంలో ఆసక్తికలవారు ఐన; తపస్‌+ధనులకును= తపస్సే ధనంగా గలవారి (తపస్వులుకిని; నివాసంబు+అయిన= 
నివసించే (ప్రదేశమైన; పుణ్యనదీ తీరంబునన్‌= పవిత్రమైన నదియొక్క ఒడ్డున; తద్దయున్‌, రమ్యంబు+అయి= మిక్కిలి 
సుందరమై; గంగా, తీరంబునన్‌= గంగానది ఒడ్డున; నర, నారాయణ, స్టానంబునున్‌, పోలెన్‌= (ప్రాచీనములైన 
నరనారాయణులయొక్క నివాసస్థలంవలె; జగత్‌పావనంబు+ఐన= లోకాలను పవిత్రం చేసే; కణ్వ, మహత్‌, ముని, 
ఆ(శ్రమంబున్‌+కని= కణ్యమహర్షియొక్క ఆశ్రమాన్ని చూచి. 


తాత్పర్యం: ఆ విధంగా దుష్యంతుడు హృదయానికి ఆహ్లాదం కలిగించే ఆ వనంలో ప్రవేశించి వెళ్ళివెళ్ళి, నిరంతరం 
పద(క్రమంగా పఠింపబడుతున్న ఉత్తమవి(ఫ్రుల వేదనాదాలచేత, నిరంతరాయంగా అగ్నిలో వేల్వబడుతున్న హవిస్సులకు 
సంబంధించిన స్వాహాశబ్దాలచేత, అనేక మునులు ప్రతిపాదించిన వాక్యాలలోని (చేసిన నిర్వచనాలలోని) విషయాలను 
విభజించి అర్థనిర్ణయం చేసే న్యాయశాస్త్ర నిపుణులైన పండితులసభలలో జరిగే సంభాషణల ఘోషలతో, ప్రతిపక్షం 
చేసేవారికి చిక్కువిడదీయరాని ప్రమాణాలతో వేదార్థవిచారణ చేసే మీమాంసకుల చర్చలలోని వాదిప్రతివాదాలవలన 
కలిగే సవ్వడుల చేతనూ శదబ్దిస్తూ యజ్ఞాలను నిర్వహించటంలో నిపుణులైన బుత్విక్కులకు, వేదవిహితాలైన 
కర్మలను అనుసరించే నిష్టాపరులకు, మహాతపోధనులకు నివాస |ప్రదేశమై, గంగానదీతీరంలో ఉన్న నరనారాయణులు 
నివసించేప్రదేశంవలె పుణ్యనదీతీరంలో సుందరంగా శోభిల్లుతూ లోకాన్ని పవిత్రం చేస్తూన్న కణ్వమహాముని ఆశ్రమాన్ని 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఆర్షధర్మానికి ఆలవాలమైన బుష్యాశ్రమంలో సాగే నిత్యకార్యక్రమాలను నన్నయ ఇందులో నిపుణంగా సూచించాడు. 
తపోవనంలో దుష్యంతుడు (ప్రవేశించి ముందుకు సాగుతూ (క్రమంగా వృక్షలతాది ప్రకృతి సంపదనూ, యజ్ఞయాగాది 
క్రతువులు నిర్వహిస్తూ వేదశాస్రాధ్యయనాలు సాగిస్తున్న మునుల సమూహాలనూ దర్శించాడు. వనంలోని అంతర్భాగాలలో 
ప్రవేశించి తర్వాత (క్రమంగా కణ్వమహర్షియొక్క శాంతగుణంచేత (ప్రభావితమైన ఆ(శ్రమజీవితం గోచరిస్తుంది. నన్నయ 
లోకజ్జతకు ఇది నిదర్శనం. 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ, శ్రవణసుఖంబుగా సామగానంబులు । చదివెడు శుకముల చదువు దగిలి 
కదలక వినుచుండు కరులయు. గరికర | శీతలచ్చాయ' దచ్చీకరాంబు 
కణముల చల్లనిగా డ్పాసపడి దాని€। జెంది సుఖం బున్న సింహములయు, 
భూసురప్రవరులు భూతబలుల్‌ తెచ్చి । పెట్టు నీవారాన్న పిండతతులు 


తే. గడంగి భక్షింప నొక్కటం గలిసియాడు । చున్న యెలుకలు( బిల్లుల యొండు సహజ 
వైరివర్గంబులయు సహవాస మపుడు । సూచి మునిశక్తి కెంతయు. జోద్య మంది. 23 


ప్రతిపదార్థం: శ్రవణ, సుఖంబు, కాన్‌= చెవులకు పండుగుగా; సామగానంబులు= సామవేదాన్ని సస్వరంగా పాడటాలను; 
చదివెడు= యథాతథంగా పలుకుతూన్న; శుకముల= చిలుకలయొక్క; చదువు= పాండిత్యమందు, చదివేపద్దతియందు; 
తవిలి= ఇష్టపడి; ఆసక్తిచెంది; కదలక, వినుచున్న, కరులయున్‌= కదలకుండా తన్మయత్వంతో వింటున్న ఏనుగులయొక్కయు; 
కరి, కర, శీతల, ఛాయన్‌= ఏనుగుల తొండాలయొక్క చల్లని నీడలో; తద్‌+శీకర+అంబు, కణముల= ఆ తొండాలవలని 
నీటితుంపురులయొక్క; చల్లని, గాడ్సు+ఆసపడి= చల్లనిగాలిని కోరుకొని; దానిన్‌+చెంది= ఆ చల్లగాలిని పొంది; సుఖంబు+ఉన్న, 
సింహములయున్‌= హాయిగా ఉన్న సింహాలయొక్కయు; భూసుర, ప్రవరులు= బ్రాహ్మణశ్రేష్టులు; భూత, బలుల్‌= పక్షులు, 
జంతువుల వంటి జీవులకు ఆహారంగా; తెచ్చిపెట్టు= తీసికొనివచ్చి వివిధప్రదేశాలలో ఉంచే; నీవార+అన్న, పిండతతులున్‌= 
నివ్వరిధాన్యంతో వండిన అన్నపుముద్దల సమూహాలను; కడ(గి= పూని; భక్షింపన్‌= తినటానికి; ఒక్కటన్‌= ఒకచోట; కలిసి, 
ఆడుచున్‌, ఉన్న= కలసిమెలసి తిరుగుతున్న; ఎలుకలున్‌, పిల్లుల= ఎలుకలయొక్క, పిల్లులయొక్క; ఒండు, సహజ, వైరి, 
వర్గంబులయున్‌= పరస్పరం సహజంగా వైరం గల జాతులయినప్పటికిన్నీ; సహవాసము= కలిసిఉండే స్వభావాన్ని, సాహచర్యాన్ని, 
మైత్రిని; అపుడు, చూచి= ఆ సమయంలో కనుగొని; మునిశక్తికిన్‌= మునియొక్క మహిమకు; ఎంతయున్‌= ఎంతగానో; 
(అమితంగా); చోద్యము+అంది= ఆశ్చర్యపడి. 


తాత్సర్యం: చెవులపండువుగా చిలుకలు సామవేదాన్ని సస్వరంగా పాడే పద్దతులలో ఆసక్తిపొంది తన్మయత్వంతో 
కదలకుండా వింటున్న ఏనుగులూ, ఏనుగులతొండాల చల్లని నీడలలో వాటి నీటితుంపురుల చల్లనిగాలిపై ఆశపడి 
దాన్ని పొంది సుఖంగా ఉన్న సింహాలూ, బ్రాహ్మణ్రేష్టులు భూతబలులు తెచ్చి వివిధప్రదేశాలలో నీవారధాన్యపు 
అన్నపిండాలను ఉంచగా వాటిని తినాలని వేగిరపడుతూ ఒకచోట కలిసిమెలసి తిరుగుతున్న ఎలుకలూ పిల్లులూ, 
అవి తమతమ మధ్య పరస్పరం సహజంగా ఉన్న వైరిస్వభావం గల వర్గాలైనప్పటికీ కలసిమెలసి మసలే వాటి 
స్నేహ(ప్రవృత్తిని చూచి మునిమహిమకు ఎంతగానో ఆశ్చర్యపడి. 


నిశేషం: (ప్రకృతిపురుషుల పరస్పర(ప్రభావాన్ని వర్షించటం ఉత్తమకావ్యకళ. శమ దమ సమన్వితుడు, కరుణాహృదయుడు, 
సమచిత్తుడు అయిన కణ్యమహర్షి తమ మహిమను తపోవన జీవులపై వేసి వాటిమధ్య వైరుద్ద్యం లేని సహజీవన శాంత 
ప్రవృత్తిని కలిగించాడు. కణ్యముని మాహాత్య్యాన్ని ఆశ్రమ(ప్రకృతివర్షనంద్వారా వ్యంజింపజేస్తున్న ఈపద్యం ధ్వనికావ్యరచనకు 
చక్కని ఉదాహరణం. శకుంతలాదుష్యంతుల జీవితంలో విరుద్దభావాలకు సంఘర్షణ ఏర్పడగా (ప్రసాదించేది కణ్వమహర్షి 
సహనధర్మశీలమే. 


వ. “ఇక్కాశ్యపుం డైన కణ్వమహామునీంద్రునకు నమస్కరించి వచ్చెద; నా వచ్చునంతకు నందటు నిచ్చోటన 
యండునది' యని. 24 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 345 
ణి 
ప్రతిపదార్థం: ఈ+కాశ్యపుండు+ఐన= కశ్యపుని వంశానికి చెందిన ఈ; కణ్వ, మహత్‌+మునీం|ద్రునకున్‌= కణ్వుడనే గొప్ప 


ముని(శ్రేష్టునకు; నమస్కరించి, వచ్చెదన్‌= మొక్కివస్తాను; నా, వచ్చు, అంతకున్‌= నేను (తిరిగి) వచ్చేంతవరకున్నూ; 
అందణున్‌= మీరందరుకూడ; ఈ+చోటన్‌+అ= -ఈ(ప్రదేశంలోనే; ఉండునది= ఉండవలెను; అని= అని పలికి. 


తాత్సర్యం: 'కశ్యపప్రజాపతి వంశజుడైన ఈ కణ్యమహర్షిని దర్శించి నమస్కరించి తిరిగివస్తాను. నేను వచ్చేంతవరకు 
మీరందరూ ఇక్కడే ఉండండి” అని పలికి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. వలయు నమాత్యులం దగినవారల నుండగ బంచి ధారుణీ 
తలవిభు€ డొక్కరుండ చని తన్వి. బయోజదళాయతాక్షి సం 
కుల మిళితాళినీల పరికుంచిత కోమలకుంతలన్‌ శకుం 
తల యను కన్యకం గనియె( దన్మునివల్లభు మందిరంబునన్‌. 25 


ప్రతిపదార్థం: వలయు+అమాత్యులన్‌= (బుష్యాశ్రమాలను దర్శించేటప్పుడు రాజువెంట) ఉండదగిన, అత్యవసరమైన 
మంత్రులను; తగినవారలన్‌= యోగ్యులను, సమర్భులను; ఉండంగన్‌, పంచి= అక్కడే ఉండటానికి ఆజ్ఞాపించి; ధారుణీతల, 
విభుండు= రాజయిన దుష్యంతుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే(ఒంటరిగానే); చని= వెళ్ళి; తన్విన్‌= సన్నని శరీరం కలదానిని; 
పయోజ, దళ+ఆయత+లఅక్షిన్‌= తామరపూలరేకుల వలె విశాలమైన కన్నులు కలదానిని; సంకుల, మిళిత+అళి, నీల, 
పరికుంచిత, కోమల, కుంతలన్‌= దట్టంగా కూడిఉన్న తుమ్మెదల వలె నల్లనై మిక్కిలి వంకరలైన సుకుమారాలైన ముంగురులను 
కలిగినదానిని; శకుంతల+అను, కన్యకన్‌= శకుంతల అనే పేరుగల కన్యను; తద్‌+మునివల్లభు, మందిరంబునన్‌= ఆ 
మునిశ్రేష్టుడైన కణ్వుడియొక్క నివాసంలో; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: తనవెంట వస్తున్న ముఖ్యు లైన మంత్రులను, అనుచరులను అక్కడే ఉండేటట్టు నియమించి దుష్యంతుడు 
ఒంటరిగానే వెళ్ళి, మునిశ్రేష్టుడైన కణ్వుడి నివాసంలో సన్నని మేను కలిగినది, తామరపూలరేకులవంటి విశాలమైన 
కన్నులు కలది, ఒత్తుగా గుమికూడిన తుమ్మెదవలె నల్లగా వంకరలైన మెత్తని ముంగురులు కలది, అయిన 
శకుంతల అనే కన్యను చూచాడు. 


విశేషం: అలం: ఉపమ, వృత్త్యను ప్రాసం. ఈ పద్యరచనలో “లి అనే అక్షరం తరచుగా వినిపించి శకుంతల సౌందర్య 
లావణ్యాలను ధ్వనింపజేస్తున్నది. ఇది నన్నయ రచనలోని అక్షరరమ్యత. కణ్వుడిని దర్శింపవచ్చిన దుష్యంతుడు ఆశ్రమంలో 
మునికిబదులు శకుంతలను చూచినట్లు వర్షించటం విశేషం, శకుంతల మధురమూర్తిని వర్షించటంలో నన్నయ మాధుర్యగుణం 
పోషించాడు. 


వ. అదియును ననంతవిలాసంబున జయంతుండ పోని దుష్యంతు నెజింగి, యతిసంభ్రమంబున నాసనార్హ్య 
పాద్యాది విధులం బూజించి, కుశలం బడిగి యున్న నక్కన్యకం జూచి దుష్యంతుం డిట్లనియె. 26 


ప్రతిపదార్థం: అదియునున్‌= ఆ శకుంతలకూడ; అనంత, విలాసంబునన్‌= అపారమైన శరీరసహజహావభావాలతో; 
జయంతుండు+అ, పోని= జయంతుడివలెనేఉన్న; దుష్యంతున్‌+ఎటింగి= దుష్యంతుడిని తెలిసికొని; అతి, సంభ్రమంబునన్‌= 
మిక్కిలి (ఆదరగౌరవాలతోకూడుకొన్న) తొట్రుపాటుతో; ఆసన+ఆర్థ్య, పాద్య+ఆది, విధులన్‌= కూర్చుండటానికి ఆసనం. 
త్రాగటానికి నీరు, కాళ్ళుకడుగుకొనటానికి నీరు, ఇవ్వటం మొదలైన అతిథిసత్కార విధానాలచేత; పూజించి= గౌరవించి; 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


కుశలంబు+అడిగి, ఉన్నన్‌= క్షేమాన్ని తెలిసికొని ఉండగా; ఆ+కన్యకన్‌= ఆ శకుంతలను; చూచి; దుష్యంతుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: శకుంతలకూడా అపారసహజశరీరహావభావాలు కలిగి, ఇంద్రుడికుమారుడైన జయంతుడితో పోల్చదగిన 
సౌందర్యంతో ఉన్న దుష్యంతుడిని తెలిసికొని, ఆదరగౌరవాలతో కూడుకొన్న తొట్రుపాటుతో ఆసనం, అర్హ్యం, 
పాద్యం మొదలైన అతిథి సపర్యలను చేసి పూబించి, క్షేమాదులను తెలిసికొని ఉండగా, ఆ కన్యను చూచి దుష్యంతుండు 
ఈవిధంగా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ.  'కచ్చు వేట వచ్చి యిట కణ్వమహామునిం జూచి పోవంగా 
వచ్చితి; మెందు. బోయిరొకొ వా? రనినన్‌ విని యాలతాంగి ' వా 
రిచ్చటినుండి యీక్షణమ యేంగిరి కానకు( బండ్లుదేర; మీ 
వచ్చు టెటింగిరేని జనవల్లభ! వారును వత్తు రింతకున్‌. 27 


ప్రతిపదార్థం: క్రచ్చజన్‌= సవిలాసంగా, వినోదంగా; వేంట, వచ్చి= వేటకొరకు వచ్చి; ఇటన్‌= ఈ ఆశ్రమంలో; కణ్వ, 
మహత్‌+మునిన్‌= కణ్వుడనే గొప్పమునిని; చూచి, పోవంగాన్‌= దర్శించి పోవటానికి; వచ్చితిమి= వచ్చాము (ఈబహువచనం 
స్వీయగౌరవవాచకం); వారు= కణ్యమహర్షి (ఇక్కడి బహువచనంకూడ గౌరవవాచకం); ఎందున్‌+పోయిరి+ఒకొ= ఎక్కడికి 
వెళ్ళినారో కదా!; అనినన్‌= అని అడుగగా; విని; ఆ, లతా+అంగి= తీగవలె శరీరంగల ఆ శకుంతల; వారు= ఆ కణ్యమహర్షి 
ఇచ్చటినుండి= ఈ ఆ(శ్రమంనుండి; ఈ క్షణము+అ= ఇప్పుడే; కానకున్‌= అడవికి; పండ్లు తేరన్‌= పండ్లను తేవటానికి; 
ఏంగిరి= వెళ్ళారు; మీ, వచ్చుట= మీరాకను; ఎజింగిరి+ఏని= తెలిసికొన్నచో; జనవల్లభ= ఓరాజా!; వారును= ఆ కణ్యమహర్షికూడ; 
ఇంతకున్‌= ఈలోపుననే; వత్తురు= వస్తారు. 


తాత్పర్యం: ‘వినోదంగా వేటకు వచ్చి కణ్యమహామునిని దర్శించుకొని పోదా మని ఇక్కడకు వచ్చాను. వారు 
ఎక్కడికి పోయినారోకదా?' అని దుష్యంతుడు అడుగగా, లతాంగి అయిన శకుంతల ఇ ట్లన్నది: 'వారు ఇక్కడినుండి 
ఇంతకుముందే (ఈక్షణమే) పండ్లు తేవటానికి అడవిలోకి వెళ్ళారు. మీరాక వారికి తెలిస్తే, ఓరాజా! వారుకూడ 
ఇప్పుడే తిరిగివస్తారు* (శకుంతల మాటలు తరువాయి వచనంలో కొనసాగుతున్నాయి.) 


వ. “వారు వచ్చునంతకు నొక్కముహూర్తం బుండునది' యనిన విని యక్కోనులి వినయంబునకు 
మృదుమధురవచనంబులకు సంతసిల్లి, దానిం గన్యకగా నెటింగి మనోజరాజ్యలక్షియుంబోని దాని 
సర్వలక్షణ లక్షితంబు లయిన సర్వావయవంబులుం జూచి సంచలితహృదయుం డై 'నీ వెవ్వరి కూంతుర? 
విట్టి రూపలావణ్యవిలాసవిభ్రమగుణసుందరి విందుల కేల వచ్చి? తని యడిగిన నది యి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: వారు, వచ్చు, అంతకున్‌= వారు తిరిగి వచ్చేవరకు; ఒక్క, ముహూర్తంబు= ఒక్కక్షణం (కొంచెంసేపు లేదా 
రెండు గడియల కాలం); ఉండునది= వేచియుండండి; అనినన్‌, విని= అని శకుంతల పలుకగా దుష్యంతుడు విని; ఆ, 
కోమలి, వినయంబునకున్‌= ఆ (మృదులస్వభావ యైన) శకుంతల అణకువకూ; మృదు, మధుర, వచనంబులకున్‌= మెత్తని, 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 347 


తీయని మాటలకూ; సంతసిల్లి= సంతోషపడి; దానిన్‌= ఆ శకుంతలను; కన్యక, కాన్‌= వివాహం కాని వనితగా; ఎజింగి= 
తెలిసికొని; మనోజ, రాజ్య, లక్ష్మియున్‌+పోని= మన్మథునియొక్క రాజ్యలక్ష్మి వలెఉన్న; దాని= ఆశకుంతలయొక్క; సర్వ, లక్షణ, 
లక్షితంబులు+అయిన= అన్ని మంచి లక్షణాలు కలిగిన, సాముద్రిక చిహ్నాలు కల; సర్వ+అవయవంబులున్‌= శరీరఅవయవాల 
నన్నింటిని; చూచి; సంచలిత, హృదయుండు+ఐ= చలించిన మనస్సు కలవాడై(కోరిక కలవాడై అనిభావం); నీవు, ఎవ్వరి, 
కూంతురవు= నీవు ఎవరియొక్క కుమార్తెవు?; ఇట్టి, రూప, లావణ్య, విలాస, విభ్రమ, గుణ, సుందరివి= ఇంతటి అపూర్వమైన 
ఆకారం, మేని నిగనిగ, సహజసుందర హావభావాలు, చేష్టలు అనే గుణాలచేత అందగత్తె వైన నీవు; ఇందులకున్‌= ఇక్కడికి, 
ఈ ఆశ్రమానికి; ఏల= ఏకారణంవలన; వచ్చితి(వి)= వచ్చావు? అని; అడిగినన్‌, అది= ఆ శకుంతల; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికింది. 


తాత్సర్యం: 'కణ్వమహాముని వనంనుండి తిరిగివచ్చే వరకు కొంతసేపు వేచి ఉండండి” - అని పలికిన ఆ శకుంతల 
వినయగుణానికీ, మెత్తని తియ్యని పలుకులకూ సంతోషించి, ఆమెను కన్యగా తెలిసికొని, మన్మథుని రాజ్యలక్ష్మివలె 
శుభలక్షణాలన్నింటితో కూడుకొన్న శరీరావయవాలు గల ఆమె సౌందర్యాన్ని చూచి స్పందించిన మనస్సుతో “నీవు 
ఎవ్వరి కుమారితవు? ఇటువంటి అపూర్వ రూపాన్నీ లావణ్యాన్నీ సహజ శరీరహావభావ గుణాలు గల సుందరివి 
ఈ ఆ(శ్రమానికి ఏకారణంవలన వచ్చావు? అని అడుగగా ఆమె ఇట్టా పలికింది. 


విశేషం: అలం: తొలిచూపులోనే శకుంతలాదుష్యంతులకు అభిలాష కలిగింది. అనంతవిలాసంతో జయంతుడివలెనున్న అతని 
అందం ఆమెను ఆకర్షించింది; ఆమె వర్తనం సౌందర్యం మన్మథరాజ్యలక్ష్మివలె ఉన్న ఆమె రూపవైభవం అతడిని ఆకట్టుకొన్నాయి. 
ఆశ్రమంలో కంటె రాజసౌధంలో ఉండదగిన సుందరిగా ఆమెను భావించి ఆసక్తితో ఆమెనుగురించి అడిగాడు దుష్యంతుడు. 


శకుంతల దుష్యంతునకు( దనజన్మక్రమం బెటింగించుట (సం. 1-65-14) 


క. “జగతీవల్లభ! యే న । త్యగణిత ధర్మస్వరూపుం డని జనములు దన్‌ 
బొగడంగ జగదారాధ్యుం | డగు కణ్వమహామునీంద్రునాత్మజి ననినన్‌. 29 


ప్రతిపదార్థం: జగతీ, వల్లభ= లోకానికి నాథుడవైన ఓరాజా!; ఏను= నేను; అతి+అగణిత, ధర్మ, స్వరూపుండు+అని= మిక్కిలి 
గొప్పదయిన ధర్మముయొక్క రూపం వంటివాడు అని; జనములు= లోకములు; తన్‌= తనను (కణ్వుడిని); పొగడంగన్‌= 
మెచ్చుకొంటూ ఉండగా; జగత్‌, ఆరాధ్యుండు+అగు= లోకాలచేత పూజింపదగినవాడు అయిన, కణ్వ, మహత్‌+ముని+ఇంద్రు, 
ఆత్మజన్‌= కణ్వుడుఅనేపేరుగల గొప్పమునిశ్రేష్ణుడియొక్క కుమారితను; అనినన్‌= అనగా. 


తాత్సర్యం: 'ఓ (ప్రభువా! అపారమైన ధర్మమే రూపం దాల్చినవాడని ప్రజలు తనను (ప్రశంసిస్తూ ఉండగా 
లోకపూజ్యుడై ఉన్న కణ్యమహామునీంద్రుడి కూతురిని నేను అని అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. “ఇది మునికన్య యేని మటి యేలొకొ యీలలితాంగియందు నా 
హృదయము దద్దయుం దవిలె; నిప్పలు కింకను నమ్మనేర న 
య్యెద; విజితేంద్రియుం డన(గ నిమ్ముని. బాయక విందు నంచు దా 
నిది కలరూ పెటుంగ నవనీపతి యుత్సుకు6. డయ్యె నాత్మలోన్‌. 30 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: 'ఇది= ఈకన్యక (శకుంతల); ముని, కన్య, ఏని= మునియొక్క కూతురైనట్టయితే; మటీ= ఈవిధంగా అని 
భావం; ఏల+ఒకొ= ఏకారణంచేతనో; ఈ, లలిత+అంగి, అందున్‌= ఈకోమలిపై; నాహృదయము= నామనస్సు; తద్దయున్‌= 
బాగా(గాఢంగా); తవిలెన్‌= లగ్నమైనది; ఈ, పలుకు= (ఈమె చెప్పిన) ఈమాటను; ఇంకను, నమ్మనేరను+అయ్యెదన్‌= 
ఇప్పటికిన్నీ నమ్మజాలక ఉన్నాను; ఈ+మునిన్‌= ఈకణ్వమునిని; విబిత+ఇం(ద్రియుండు+అన(గన్‌= జయింపబడిన ఇంద్రియాలు 
కలవాడని లోకులు అనగా (అనగా అవివాహితుడై (బ్రహ్మచర్యవ్రతంలో ఉన్నా డని విన్నాను అనిభావం); పాయక= ఎల్లప్పుడూ; 
విందున్‌= వింటాను; అంచున్‌= అని తలుస్తూ; తాన్‌= తాను స్వయంగా; ఇది= ఈవిషయాన్ని (ద్వితీయకు మారుగా 
ప్రథమ); కల, రూపు+ఎయుంగన్‌= ఉన్నది ఉన్నట్టుగా తెలిసికొనటానికి; అవనీ, పతి= రాజు (దుష్యంతుడు); ఆత్మలోన్‌= 
మనస్సులో; ఉత్సుకుడ+అయ్యెన్‌= ఆసక్తు డైనాడు. 


తాత్పర్యం: “ఈ శకుంతల మునికన్యయే అయినట్లయితే ఈకోమలిపై నామనస్సు ఎందుకు గాఢంగా లగ్నమైనది?' 
నే నీమెమాటను నమ్మజాలకుండా ఉన్నాను. ఈ కణ్వముని ఇంద్రియాలను జయించినవా డని ఎప్పుడూ వింటూ 
ఉంటాను” అని భావిస్తూ, “ఈమె మాటలలోని యాథార్థ్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవా” లని మనస్సులో 
దుష్యంతుడు ఆసక్తిని పొందాడు. 


విశేషం: దుష్యంతుడు క్షత్రియుడు. అతడి హృదయం శకుంతలయందు లగ్నమైనది. ఆమేమో తాను మునికన్య నని 
చెప్పింది. ఆమె నిజంగా మునికన్యయే అయితే అతని అంతఃకరణం ఆమెయందు ఆసక్తిని పొందేది కాదు. తన అంతః 
కరణం ధర్మబద్దమైనదని దుష్యంతుడికి గాఢమైన విశ్వాసం. అది అతడి ఉత్తమసంస్కారానికి గుర్తు. మూలభారతంలో తన 
సంశయాన్ని దుష్యంతుడు సూటిగా శకుంతలతో చెప్పినట్టున్నది. దానిని నన్నయ దుష్యంతుడి ఆత్మగతంగా మార్చాడు. 
ఈ కల్పనంమీద కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల నాటకంలోని “అసంశయం క్షత్రపరిగ్రహక్షమా | యదార్య మస్యా 
మభిలాషి మే మనః” “సతాం హి సందేహపదేషు వస్తుషు, ప్రమాణమంతఃకరణ(ప్రవృత్తయః” అనే శ్టోకపాదాల (ప్రభావం 
కనబడుతున్నది. తన మనస్సు ఆమెపై లగ్నమైనది కాబట్టి ఆమె క్షత్రియపరి[గ్రహయోగ్యమైనదనిన్నీ, దానికి దుష్యంతుడి 
అంతఃకరణమే సాక్షి అనిన్నీ భావం. 


వ. ఇట్లు దుష్యంతుం డా శకుంతలజన్మం బెటుంగ వేండి వెండియు దాని కి ట్లనియె. 31 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; దుష్యంతుండు; ఆ+శకుంతల జన్మంబు= ఆ శకుంతలయొక్క పుట్టుకనుగురించి; 
ఎజుంగన్‌, వే(డి, తెలిసికొనగోరి; వెండియున్‌= మరియు; దానికిన్‌= శకుంతలతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుష్యంతుడు ఆవిధంగా ఆ శకుంతలపుట్టుకనుగురించి తెలిసికొనగోరి శకుంతలతో మరల ఈవిధంగా 
అన్నాడు. 
తే. ఉత్తమాశ్రమనిష్టితుం డూర్చ్వరేతుం । డైన కణ్వమహాముని యనఘచరితు(; 

డట్టిముని కెట్లు గూంతుర వైతి? దీని । నాకు నెటు(గంగం జెప్పము నలిననేత్ర! 32 


పతిపదార్హం: నలిన, నేత్ర= పద్యాలవంటి కనులు కలదానా!; ఉత్తమ+ఆ॥(శమ, నిష్టితుడు= ఉత్తమమైన ఆ(శ్రమమైన 
సన్న్యాసంలో నిష్ట కలిగినవాడున్నూ; ఊర్హ్య, రేతుండు= అధఃపతనం లేని రేతస్సు కలవాడు (ఇంద్రియనిగ్రహం కలవాడు) 
న్నూ; ఐన; కణ్వ, మహాముని; అనఘ, చరితుండు= కళంకంలేని చరిత్రకలవాడు; అట్టి= అటువంటి; మునికిన్‌; ఎట్టు= 
ఏవిధంగా; కూతురవు+ఐతి(వి)= కుమార్తె వైనావు; దీనిన్‌= ఈవిషయాన్ని; నాకున్‌= (దుష్యంతుడికి); ఎణు(గంగన్‌+చెప్పుము= 
తెలియజెప్తుము. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 349 


తాత్సర్యం: పద్మనేత్ర వైన ఓశకుంతలా! చతుర్విధాశ్రమాలలో ఉత్తమ మైన సన్న్యాసాశ్రమాన్ని నిష్టతో పాటించిన 
వాడూ, ఇంద్రియనిగ్రహం కలవాడూ అయిన కణ్యమహర్షి కళంకంలేని చరిత్రకలవాడు. అటువంటి ఆ మునికి 
నీ వెట్టా కూ(తుర వైనావు? ఆ సంగతి నాకు తెలియజెప్పుము. 


వ. అని యడిగిన నారాజునకు శకుంతల యి ట్లనియె. 33 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌= ఆ విధంగా అడుగగా; ఆ, రాజునకున్‌= ఆ రాజైన దుష్యంతుడికి; శకుంతల; ఇట్టు, 
అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్సర్యం: దుష్యంతుడు ఆవిధంగా అడుగగా శకుంతల ఈవిధంగా అన్నది. 


క. “'ఇక్కనులాక్షి శకుంతల | యెక్కడియది? దీని జన్మ మెవ్విధి” మని త 
మ్మొక్క మునినాథుం డడిగిన । నిక్కాశ్యపు లర్టిం జెప్పి రేను వినంగన్‌. 34 


ప్రతిపదార్థం: ఒక్కముని, నాథుండు= ఒక మునిశ్రేష్టుడు; ఈ+కమల+అక్షి= పద్మాలవంటి కన్నులు కల ఈ; శకుంతల; 

ఎక్కడి+అది= ఎక్కడినుండి వచ్చింది; దీని, జన్మము= ఈ శకుంతలయొక్క పుట్టుక; ఏ+విధము= ఎటువంటిది? అని; 

తమ్మున్‌= తమను (కణ్వమహర్షిని); అడిగినన్‌= అడుగగా; ఈ+కాళ్యపులు= కశ్యపవంశానికి చెందిన ఈ కాళ్యపులవారు; 

ఏను; వినంగన్‌= నేను వినేటట్టుగా; అర్జిన్‌= ప్రీతితో (సంస్కృతంలో ఈ అర్థం లేదు); చెప్పిరి= చెప్పారు (బహువచనం 
౧ థి యఖ 

గౌరవసూచకం). 


తాత్పర్యం: ఒకమునిశ్రేష్టుడు ఒకసారి కణ్వులవారిని ఈవిధంగా అడిగారు - 'పద్మాలవంటి కన్నులు గల ఈ 
శకుంతల ఎక్కడినుండి వచ్చింది? దీని పుట్టుపూర్యోత్తరా లేమిటి?' అని. అప్పుడు కణ్వులవారు నేనుకూడా 
వినేటట్టు ఈవిధంగా ప్రీతితో చెప్పారు. 


వ. 'నాజన్మప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పినవిధంబు చెప్పెద(జిత్తగించివిను'మని యాదుష్యంతునకు 
శకుంతల యి ట్లనియె. 35 


ప్రతిపదార్థం: మా+అయ్య= మాతండ్రి (కణ్వమహర్షి; నా, జన్మ, ప్రకారంబున్‌= నా పుట్టుక వృత్తాంతాన్ని; ఆ+మునికిన్‌, 
చెప్పిన, విధంబు, చెప్పెదన్‌= ఆ మునితో చెప్పిన పద్దతిగానే విన్నవిన్తాను; చిత్తగించి= మనసుపెట్టి; వినుము+అని; శకుంతల; 
ఆ దుష్యంతునకున్‌; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: 'మా తండ్రిగారైన కణ్వమహర్షి నా జన్మవృత్తాంతాన్ని ఆ మునికి చెప్పిన పద్దతిగా నీకు విన్నవిస్తాను. 
మనసుపెట్టి విను మని శకుంతల దుష్యంతుడితో ఈవిధంగా అన్నది. 


విశేషం: కణ్వుడు శకుంతలకు ఆమెవృత్తాంతాన్ని ఎన్నడూ ఆమెతో స్వయంగా చెప్పకపోవటం ఒకవిశేషం. ఒక మునితో 
చెప్పవలసివచ్చినప్పుడు ఆమెకూడా వినేటట్టు చెప్పటం బౌచిత్యం. ఇప్పుడు శకుంతల తనజన్మవృత్తాంతాన్ని తానే 
చెప్పుకొంటున్నట్లు కాకుండా కణ్వుడు మునికి చెప్పినట్టుగా చెప్పటం పరమౌచిత్యం. ఈ పద్దతి వలన శకుంతల జన్మవృత్తాంతానికి 
లా ౧ ఢా - 
ప్రామాణికత కలుగుతుంది. కణ్వపాత్ర రంగంమీద లేని లోపం తీరుతుంది. ఇది నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తి. 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అనఘుండు రాజర్షియై తపశ్శక్తిమై | బ్రహ్మర్షిభావంబు' బడసియున్న 
సన్మునీశ్వరు(డు విశ్వామిత్రు. డతిఘోర | తపము సేయుచునున్న( దత్తపమున 
కెంతయు వెజచి దేవేశ్వరు( డప్పరో | గణములలో నగ్రగణ్య యైన 

దాని మేనక యను ధవకళాక్షి( బిలిచి 'వి । శ్వామిత్రుపాలికి. జని తదీయ 


ఆ. ఘోరతపము చెటిచి కోమలి! నా దైన ! దేవరాజ్యమహిమ[ దివిరి నీవు 
గావు' మనిన నదియు గడు భయంపడి యమ । రేశ్వరునకు మొక్కియిట్టు లనియె. 36 


ప్రతిపదార్థం: అనఘుండు= కళంకంలేనివాడు; రాజ+బుషి+ఐ= రాజర్షి ఐ; (తపస్సాధనలో రాజర్షి కావటం ఒకస్టాయి; 
(బ్రహ్మర్షి కావటం దాని పైస్థాయి, విశ్వామిత్రుడు రాజవంశంలో పుట్టి తపస్సుచేసి రాజర్షి అయినాడు); తపస్‌+శక్తి, మైన్‌= 
తపస్సుయొక్క బలంతో; బ్రహ్మ+బుషి భావంబున్‌= (బ్రహ్మర్షి అనే స్థితిని (ఇది తపస్సాధనలో మిక్కిలి గొప్పది); పడసి, 
ఉన్న= పొందిఉన్న; సత్‌+ముని+-ఈశ్వరుండు= ఉత్తములైన మునులలో గొప్పవాడైన; విశ్వామిత్రుడు; అతి, ఘోర, తపము= 
మిక్కిలి భయంకరమైన తపస్సును; చేయుచున్‌+ఉన్నన్‌= చేస్తూఉండగా; తద్‌+తపమునకున్‌= ఆ మహర్షియొక్క తపస్సుకు; 
ఎంతయున్‌, వెజచి= మిక్కిలి భయపడి; దేవ+ఈశ్వరుండు, దేవతలకు రాజైన ఇంద్రుడు; అప్పరస్‌+గణములలోన్‌= 
అప్పరసలయొక్క సమూహాలలో; అగ్ర, గణ్య, ఐన, దానిన్‌= మొదట లెక్కింపదగిన దైన దానిని (శ్రేష్టురాలిని); మేనక, అను, 
ధవళ+అక్షిన్‌= మేనక అనే పేరుగల తెల్లని కన్నులు కలదానిని; పిలిచి; కోమలి!= మృదుస్వభావురాలా!; విశ్వామి(త్రుపాలికిన్‌= 
విశ్వామిత్రుడి దగ్గరకు; చని= వెళ్ళి; తదీయ, ఘోర, తపము= అతనియొక్క భయంకరమైన తపస్సును; చెటిచి= పాడుచేసి; 
నా+అది+ఐన= నాకు చెందిన; దేవ, రాజ్య, మహిమన్‌= దేవతల రాజ్య మైన స్వర్గంయొక్క గొప్పతనాన్ని; తివిరి= 
ప్రయత్నించి; నీవు; కావుము= కాపాడుము; అనినన్‌= అని చెప్పగా; అదియున్‌= ఆ మేనకకూడ; కడున్‌, భయము, పడి= 
మిక్కిలి భయపడి; అమర+-ఈశ్వరునకున్‌= దేవతల (ప్రభు వైన ఇంద్రుడికి; మొక్కి= నమస్కరించి; ఇట్టులు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: రాజర్షి యె తపశ్శక్తితో బ్రహ్మర్షి భావాన్ని పొందియున్న పుణ్యాత్ముడు, మునిశ్రేష్టుడు అయిన విశ్వామిత్రుడు 
అత్యంతభయంకర మైన తపస్సు చేస్తూ ఉండగా, ఆ తపస్సుకు మిక్కిలి భయపడి దేవేంద్రుడు అప్పరోగణాలలో 
ఉత్తమురా లైన మేనకను పిలిపించి, 'ఓకోమలీ! నీవు ఆ విశ్వామిత్రుడి దగ్గరకు పోయి అతని భయంకర తపస్సును 
ఏ యత్నంతో నైనా భగ్నంచేసి నా స్వర్గరాజ్య గౌరవాన్ని నీవు రక్షించాలి అని పల్కగా, మేనక అందుకు భయపడి 
ఇంద్రుడికి మొక్కి ఈవిధంగా అన్నది. 


చ. వనజభవప్రభావు( డగువాని వసిష్టు నపత్యశోక మ 

న్వననిధిలోన ముంచిన యవారితసత్తుుండు నిన్ను. దొట్టి యీ 

యనిమిషు లెల్లవానికి భయంపడుచుండుదు రట్టియుగ్రకో 

పనుకడ కిప్పు దేంగు మని పాడియె యిప్పని నన్ను బంపం(గన్‌. 37 
ప్రతిపదార్థం: వనజభవ, (ప్రభావు(డు+అగువానిన్‌= (బ్రహ్మయొక్క మహత్యం వంటి మహత్యం కలిగిన; వసిష్టున్‌= వసిష్ట 
మహామునిని; అపత్యశోకము+అన్‌, వననిధిలోనన్‌= సంతానం (చనిపోవటం) వలని దుఃఖ మనే సముద్రంలో; ముంచిన= 
మునిగేటట్టు చేసిన; అవారిత, సత్తుండు= అడ్డులేని గొప్పతనం కలవాడు (విశ్వామిత్రుడు); నిన్నున్‌+తొట్టి= నిన్ను మొదలుకొని; 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసము 351 


ఈ, అనిమిషులు, ఎల్లన్‌= ఈ దేవతలందరున్నూ; వానికిన్‌= ఆ విశ్వామిత్రుడికి; భయము+పడుచున్‌+ఉండుదురు= 
భయపడుతూ ఉంటారు; అట్టి, ఉగ్ర, కోపను, కడకున్‌= అటువంటి భయంకరమైన కోపంగలవాడైన విశ్వామిత్రుడి వద్దకు; 
ఇప్పుడు= ఈ పరిస్థితిలో; ఏయము+అని= వెళ్ళుమని; -ఈ+పనిన్‌= ఈకార్యంలో; నన్నున్‌, పంపంగన్‌= నన్ను పంపటం; 
పాడి+ఎ= ధర్మమా? (ధర్మం కాదని భావం). 


తాత్సర్యం: బ్రహ్మమహిమ వంటి మహిమ గల వసిష్టుడిని సైతం పుత్రశోకసాగరంలో ముంచినవాడు ఆ 
అనివార్యతేజస్వి విశ్వామిత్రుడు. నీవు మొదలుకొని దేవతలందరూ ఆ మహర్షి అంటే భయపడుతూ ఉంటారు. అట్టి 
భయంకర కోపస్వభావుడి పాలికి ఈ పనిమీద ఇప్పుడు నన్ను పొమ్మని చెప్పటం న్యాయం కాదు. 


విశేషం: అలం: రూపకం. వసిష్ట మహర్షిని బ్రహ్మమహత్త్యం వంటి మహత్యం కలవాడని చెప్పటం; విశ్వామిత్రుడిని ఉ(గకోపనుడు 
(రుద్రునివంటి కోపంకలవాడు) అనటం విశేషం. నూరుగురు పుత్రులు చనిపోవటంవలన కలిగే పుత్రశోకం సముద్రం 
వంటిదని రూపకం చేయటం సార్థకం. బ్రహ్మనే సముద్రంలో ముంచగలిగిన వాడికి దేవతలు ఒక్కలెక్కయా అని వ్యంగ్యం. 
దేవేంద్రాదులే భయపడుతూ ఉండగా కోమలికి ఆపని అసాధ్యమని భావం. ఉగ్రకోపనుని ఉగ్రత తరువాతి పద్యంలో 
వర్షింపబడుతున్నది. 

బం 


ఉ. అమ్ముని యల్లి చూచుడును నాక్షణమాత్రన గోత్రధారుణీ 
ధ్రమ్ములు వ్రయ్యు, నయ్యిసుము దక్కంగ నంబుధు లింకు, మూండులో 
కమ్ములు దిర్దిరం దిరుగు, గాడ్పు చలింపంగ నోడు, నుగ్రతం 
బమ్మినయట్టి కోపపరుపాలికి భామలు వోవ నోడరే. 38 


ప్రతిపదార్థం: ఆ+ముని= ఆమహర్షి (విశ్వామిత్రుడు); అల్లి, చూచుడును= కోపించి చూచిన వెంటనే; ఆ+క్షణమా(త్రన్‌+ అ= 
ఆ క్షణంలోపలే; గోత్ర, ధారుణీధ్రమ్ములు= సప్తకులపర్వతాలు; (వ్రయ్యున్‌= (బ్రద్దలౌతాయి; ఆ+ఇసుము, తక్కంగన్‌= ఇసుక 
(మాత్రమే) మిగిలేటట్టుగా; అంబుధులు= సముద్రాలు; ఇంకున్‌= ఇంకిపోతాయి; మూండు, లోకమ్ములు= స్వర్గమర్హ్యపాతాళాలు 
అనే మూడు లోకాలు; దిర్దిరన్‌= దిరదిర, గిరగిర; తిరుగున్‌= తిరుగును; గాడ్పు= వాయువు, గాలి; చలింపంగన్‌= కదలటానికి, 
వీచేటందుకు; ఓడున్‌= జంకుతుంది; ఉగ్రతన్‌= తీవ్రమైన కోపభావంతో; పమ్మిన+అట్టి= అతిశయించినట్టి; కోపపరు, 
పాలికిన్‌= కోపస్వభావం కలవాడి యొద్దకు; భామలు= స్త్రీలు; పోవన్‌+ఓడరు+ఏ= వెళ్ళటానికి జంకరా? (జంకుతా రని 
భావం). 


తాత్సర్యం: ఆ విశ్వామిత్రముని కోపించి చూస్తే ఆ క్షణంలోనే కులపర్వతాలన్నీ బ్రద్దలౌతాయి; అడుగున ఉన్న 
ఇసుకమా(త్రమే మిగిలేటట్టు సముద్రాలన్నీ పూర్తిగా ఇంకిపోతాయి; మూడులోకాలూ గిరగిరా చక్రంవలె తిరిగిపోతాయి; 
గాలి కదలటానికికూడా జంకుతుంది. ఉగ్రస్వభావంతో అతిశయించే ఆ కోపపరుడి సమీపానికి భామలు పోవటానికి 
భయపడరా? 


విశేషం: కులపర్వతాలు: మహేం(ద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము 
సప్తసము(ద్రములు: లవణసము(ద్రము, ఇక్షుసము[ద్రము, సురాసముద్రము, సర్పిస్సము[ద్రము, దధిసముద్రము, క్షీరసము[ద్రము, 
జలసముద్రము. 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “అయినను నానేర్దువిధంబున నమ్మునివరుచిత్తంబు మెత్తన చిత్తజాయత్తంబగునట్లుగాం జేసిద' నని వాసవు 
వీడ్కొని మేనక తనకు మందమలయానిలంబు దోడుగా( జనుదెంచి, హిమవత్పర్వతప్రదేశంబునం 
దపంబుసేయుచున్న విశ్వామిత్రు తపోవనంబు సొత్తెంచిన. 39 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికీ; నా, నేర్చు, విధంబునన్‌= నేను నేర్చిన పద్దతిలో; ఆ+మునివరు, చిత్తంబు= ఆ 
మునిశ్రేష్టుని మనస్సు; మెత్తన= తిన్నగా, లలితంగా; చిత్తజ+ఆయత్తంబు+అగునట్టు+కాన్‌= మన్మథునికి స్వాధీనమయ్యేటట్టుగా; 
చేసెదను+అని= చేస్తాను అనిచెప్పి; వాసవున్‌= దేవేంద్రుడిని; వీడ్కొని; మేనక; తనకున్‌= (మేనకకు); మంద, మలయ+అనిలంబు= 
మలయపర్వతంమీదనుండి వీచే మెల్లని చల్లగాలి; తోడుగాన్‌= వెంట రాగా; సాయపడగా; చనుదెంచి= వచ్చి; హిమవత్‌, 
పర్వత, ప్రదేశంబునన్‌= హిమవత్సర్వత ప్రాంతంలో; తపంబు, చేయుచున్న= తపస్సుచేస్తూఉన్న; విశ్యామిత్రు= విశ్వామిత్రుడియొక్క; 
తపోవనంబు= తపస్సుకొరకైన అరణ్యాన్ని; చొత్తెంచినన్‌= (ప్రవేశించగా. 


తాత్పర్యం: “అయినప్పటికి నేను నేర్చిన విధంగా (నాశక్తికొలది) ఆ ముని'శ్రేష్టుని మనస్సును తిన్నగా మన్మథుడికి 
స్వాధీనమయ్యెటట్టుచేస్తాను'- అని చెప్పి దేవేంద్రుడిని వీడ్కొని మేనక చల్లని పిల్లగాలి వెంటరాగా బయలుదేరి 
వెళ్ళి హిమవత్సర్వత ప్రాంతంలో తపస్సు చేసికొంటూ ఉన్న విశ్యామిత్రుడి తపోవనంలో ప్రవేశించగా. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క. చల్లని దక్షిణ మారుత । మల్లన వీతెంచె దగిలి యా లలనా ధ 
మ్మిల్ల కుసుమాంగరాగస । ముల్లసనసుగంధి యగుచు మునివరుమీ(దన్‌. 40 


ప్రతిపదార్థం: చల్లని, దక్షిణ, మారుతము= చల్లగా ఉండే మలయమారుతం; అల్లనన్‌= మెల్లగా; ఆ, లలనా, ధమ్మిల్ల, 
కుసుమ+అంగరాగ, సముల్లసన, సుగంధి, అగుచున్‌= ఆ వనిత (మేనక) యొక్క కొప్పులోని పూలవలనను, మైపూత 
వలనను అతిశయించిన మంచివాసన కలది జౌతూ; మునివరుమీందన్‌= మునిశ్రేష్టుడైన విశ్వామిత్రుడిమీద; తగిలి= విడువకుండా; 
వీతెంచెన్‌= (ప్రసరించింది. 


తాత్సర్యం: దక్షిణదిక్కునుండి వీచే చల్లని మలయానిలం ఆ మేనక కొప్పులోని పూలవాసనలచేతను, ఆమెమైపూతల 
సుగంధాలచేతను అమితంగా పరిమళిస్తూ ఆ ముని్రేష్టు డైన విశ్వామి(త్రుడి మేనిపై విడువకుండా వీచింది. 


విశేషం: పద్యంలోని ద్విరుక్త లకారప్రాస గాలి మెల్లగా వీచే లక్షణాన్ని అక్షరరమ్యంగా సూచిస్తున్నది. 'మునివరి లోని 'వరి 
శబ్దం మేనక ఇష్టసిద్దిని స్ఫురింపజేస్తున్నది. 

వ. అంత. 41 
ప్రతిపదార్థం: సుగమం. 

తాత్సర్యం: ఆపైన (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అనిమిషకాంతయున్‌ నవలతాంత విభూషణ లీల నల్లన 
లఖన వనకేళి లాలస విలాసగతిం జనుదెంచి ముందటం 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 353 


గనియె మహామునిప్రవరు€ గౌశికు. గౌశిక చిత్తభీతి సం 
జనన మహాతపశ్చరణ సంయతచిత్తు నిరస్తచిత్తజున్‌. 42 


ప్రతిపదార్థం: అనిమిషకాంతయున్‌= దేవవనిత ఐన మేనకయు; నవ, లతాంత, విభూషణ, లీలన్‌= (క్రొత్తవైన పూల 
అలంకారాల విలాసంతో; అల్లనన్‌+అల్లనన్‌= మెల్లమెల్లగా; వనకేళి, లాలస, విలాస, గతిన్‌= వనంలో విహరించే కోరికతో నైన 
కులుకునడకతో; చనుదెంచి= వచ్చి; ముందటన్‌= ఎట్టయెదుట; మహత్‌+ముని, ప్రవరున్‌= గొప్పమునులలో శ్రేష్టుడిని; కౌశిక, 
చిత్త భీతి, సంజనన, మహత్‌+తపస్‌+చరణ, సంయత, చిత్తున్‌= ఇంద్రుడి మనస్సులో భయం పుట్టించే గొప్పదైన తపస్సు 
చేయటంలో నియతిగల మనస్సు కలవాడిని; నిరస్త, చిత్తజున్‌= తిరస్కరింపబడిన మన్మథుడిని కలిగినవాడిని; కౌశికున్‌= 
కుశికవంశానికి చెందిన విశ్వామిత్రుడిని; కనియెన్‌= చూచింది. 


తాత్పర్యం: దేవకాంత అయిన మేనక (క్రొత్తవైన పూల అలంకారాల విలాసంతో, మెల్లమెల్లగా వనంలో విహరించే 
కోరికతో కులుకుతూ నడుస్తూ వచ్చి తనముందట మహామునులలో శ్రేష్టుడూ, ఇంద్రుడిమనస్సులో భయంపుట్టించే 
గొప్పతపస్సు చేయటంలో నియతమైన మనస్సు కలవాడూ, మన్మథభావాన్న జయించినవాడూ అయిన విశ్వామిత్రుడిని 
చూచింది. 


విశేషం: రెప్పపాటు లేకుండా విశ్వామిత్రుడిని చూడటంవలన మేనకకు అనిమిషత్వం సార్థక మైన దని చమత్కారం. కౌశిక 
శబ్దాన్ని విశ్వామిత్రపరంగానూ, ఇంద్రపరంగానూ వాడటం విశేషం. 
క. అంబుజలోచన గని విన । యంబున నమ్మునికి మొక్కి యనురాగముతో 

డం బుష్పాపచయ వ్యా । జంబున విహరించుచుండె సఖులుం దానున్‌. 43 


ప్రతిపదార్థం: అంబుజలోచన= పద్మాలవంటి కన్నులు గల మేనక; కని= విశ్వామిత్రుడిని చూచి; ఆ+మునికిన్‌; వినయంబునన్‌= 
అణకువతో; (యొక్కి= నమస్కరించి; అనురాగముతోడన్‌= ప్రీతితో; పుష్ప+అపచయ, వ్యాజంబునన్‌= పూలుకోసికొనటం అనే 
నెపంతో; సఖులున్‌, తానున్‌= చెలికత్తెలూ తానూ కలసి; విహరించుచున్‌+ఉండెన్‌= విహారం చేస్తూ ఉన్నది. 


తాత్పర్యం: పద్మనేత్ర అయిన మేనక వినయంతో విశ్వామిత్రుడికి నమస్కరించి, ప్రీతితో పూలుకోసే నెపంతో 
చెలికత్తెలతో కలసి తానూ విహరిస్తూ ఉన్నది. 


విశేషం: అంబుజలోచన అని వర్లించటంలోనూ, బిందుపూర్వక సరళాక్షర (ప్రాసలోనూ, నాదాక్షరాల, బిందుపూర్వక 
వర్ణాలప్రయోగంలోనూ నన్నయ అక్షరరమ్యంగా అనురాగభావాన్ని ధ్వనింపజేశాడు. 
చ. అలసత యొప్పంగాం దరుణి యమ్మునివల్లభుమోల నున్న స 

మ్మిళత సుగంధబంధురసమీరవశంబున. దూలి బాల పై 

వలు వెడలన్‌ బయల్పడియె వల్దకుచంబులుC గక్షయుగ్మమున్‌ 

లలితకృశోదరంబు( దరళత్రివళీయుత రోమరాజియున్‌. 44 


ప్రతిపదార్థం: తరుణి= యువతి(మేనక); అలసత, ఒప్పంగాన్‌= అలసభావం తోపగా; ఆ+ముని, వల్లభు, మోలన్‌= ఆ 
బుషిశ్రేష్టుడి (విశ్వామిత్రుని) ముందట; ఉన్నన్‌= ఉండగా; సంమిళిత, సుగంధ, బంధుర, సమీర, వశంబునన్‌= మిళితమైన 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంచి వాసనగల ఒప్పిదమైన గాలివలన; బాల, పైవలువ= కోమలి పైపైట; తూలి= ఒరిగి; ఎడలన్‌= తొలగిపోగా; వల్ద, 
కుచంబులున్‌= పెద్దవైన చన్నులున్నూ; కక్ష, యుగ్మమున్‌= బాహుమూలల (చంకల) జంటయున్నూ; లలిత, కృశ+ఉదరంబున్‌= 
కోమలమైన సన్నని పొట్టయున్నూ (నడుమున్నూ); తరళ, త్రి, వళీయుత, రోమ, రాజియున్‌= మెరుస్తున్న కడుపుమీది 
మూడుమడతలతో కూడిన నూగారున్నూ; బయల్‌, పడియెన్‌= బయటపడినవి. 


తాత్సర్యం: మేనక అలసభావం తోపగా ఆ బుుషిశ్రేష్ణుడి ముందట ఉండగా, మంచివాసనతో కూడికొన్న గాలివలన 
కోమలి పైట ఒరిగి తొలగిపోయింది. అప్పుడు ఆమె పెద్దవైన వక్షోజాలూ, కోమలమైన సన్నని నడుమూ, మెరిసే 
కడుపుమీది మూడు మడతలతోకూడిన నూగారూ బయటపడ్డాయి. 


విశేషం: మేనక శరీరాంగ సౌందర్యాన్ని వర్షించే ఈపద్యరచనలో మాధుర్య మనే శబ్దగుణం పోషించి నన్నయ జొచిత్యాన్ని 
పాటించాడు. ఆమె పైటను తొలగించిన గాలిని వర్షించిన సమాసం మిగిలినవాటికంటె పొడుగ్గా ఉండటం శిల్పసుందరం. పైట 
తొలగినప్పుడు (స్తీశరీరంలో కనపడే మన్మథస్థానాలను మాత్రమే వర్లించటం రసవిభావస్ఫూర్తికి ఉద్దీపకం. అంతఃస్థాలను, 
అనునాసికాలను, బిందుపూర్వ కవర్ణాలను వాడి మేనక సౌందర్యమాధుర్యాన్ని అక్షరరమ్యంగా నన్నయ అభివర్ణించాడు. 


క. అందు దనదృష్టి నాటుడు€ । గందర్ప నిశాత సాయకంబులు పెలుచన్‌ 
దెందము. గాండిన ధృతి సెడి । కంది మునీంద్రుండు దాని. గవయం దివిరెన్‌. 45 


ప్రతిపదార్థం: ముని+ఇం|ద్రుండు= మునిశ్రేష్టుడు, విశ్వామిత్రుడు; అందున్‌= పైట తొలగిన ఆమె అందంలో; తనదృష్టి= 
తనయొక్క చూపు; నాటుడున్‌= తగులుకొనగా; కందర్ప, నిశాత, సాయకంబులు= మన్మథుని వాడియైన బాణాలు; 
సెలుచన్‌= అధికంగా; డెందమున్‌= హృదయాన్ని; కాండినన్‌= నాటగా; ధృతి+చెడి= నిబ్బరాన్ని (నిగ్రహాన్ని); కోల్పోయి; కంది= 
(విరహంచేత) తపించి; దానిన్‌= ఆమెను (మేనకను); కవయన్‌, తివిరెన్‌= కూడటానికి పూనుకొన్నాడు. 


తాత్పర్యం: విశ్వామిత్రుడు తనదృష్టి పైట తొలగిన మేనకమేనిసౌందర్యంలో చిక్కుకోవటంచేత, మన్మథుడు వేసిన 
వాడిబాణాలు మిక్కుటంగా తనహృదయంలో నాటగా, నిగ్రహాన్ని కోల్పోయి వలపుతాపంతో మేనకపొందుకొరకు 
పూనుకొన్నాడు. 


వ. మేనకయు విశ్వామిత్రు నిష్టంబునకుం దగిన కామోపభోగంబులం బెద్దకాలంబు రమియించిన నయ్యిద్దణికు 
నిక్కన్యక పుట్టిన, దీని మాలిని యను నొక్కయేటి పులినతలంబునం బెట్టి మేనక దేవలోకంబునకుం జనియె; 
విశ్వామిత్రుండును దపోవనంబునకుం జనియె; నంత నమ్ముని ప్రభావంబున. 46 


ప్రతిపదార్థం: మేనకయున్‌= మేనకకూడ; విశ్యామిత్రు+ఇష్టంబునకున్‌= విశ్వామిత్రుడియొక్క కోర్కెకు; తగిన= ఉచితమైన; 
కామ+ఉపభోగంబులన్‌= మన్మథ క్రీడలచేత; పెద్దకాలంబు= చాలకాలం; రమియించినన్‌= క్రీడించగా; ఆ+ఇద్దజకున్‌= ఆ 
ఇరువురికి; ఈ+కన్యక= ఈ ఆడపిల్ల(శకుంతల); పుట్టినన్‌= పుట్టగా; దీనిన్‌= దీనిని (ఈశిశువును); మాలిని, అను+ఒక్క, 
యేటి, పులిన, తలంబునన్‌, పెట్టి= మాలిని అనే పేరు గల ఒక నదియొక్క ఇసుకతిన్నెపై ఉంచి; మేనక; దేవలోకంబునకున్‌= 
స్వర్గానికి; చనియెన్‌= వెళ్లింది; విశ్వామిత్రుండును; తపస్‌+వనంబునకున్‌= తపస్సు చేసికొనే అడవికి; చనియెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌= ఆ మీద; ఆ+ముని, ప్రభావంబునన్‌= ఆ విశ్వామిత్రబుషియొక్క మహిమవలన. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 355 


తాత్పర్యం: మేనకకూడా విశ్వామిత్రుడి కోర్కెకు తగినట్టు మన్మథక్రీడలతో చాలకాలం భోగించగా వారిద్దరికి 
ఈకన్యపుట్టింది. మేనక ఈ బిడ్డను మాలినీనదీతీరాన ఒక ఇసుకతిన్నెమీద ఉంచి తాను దేవలోకానికి వెళ్ళిపోయింది. 
ఆ విశ్వామిత్రుడుకూడా తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ఆ ముని ప్రభావంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: మూలభారతంలో శకుంతలను (శిశువుగా ఉన్నప్పుడు) పక్షులు తమకు తాము రక్షించినట్టు ఉండగా, నన్నయ ఆ 
(30) 

రక్షణం మునిప్రభావంవలన కలిగిం దని అమూలకమైన హేతువును చూపించాడు. మునిమహిమను ప్రకటించే ఈ కల్పన 

సందర్భోచితం. 


ఆ. చెలగి లేవ నేదు చిజుతుకదానిం గ్ర। వ్యాదఘోరమృగము లశనబుద్ది. 
బట్టకుండ. జెట్టుపల గప్పి రక్షించు । కొని శకుంతతతులు గూడియుండె. 47 


ప్రతిపదార్థం: చెలంగి= పూని, ప్రయత్నించి; లేవన్‌= లేవటానికై; ఏడ్చు= ఏడ్చే; చిజుతుకదానిన్‌= చిట్టిపాప అయినదానిని; 
క్రవ్యాద, ఘోర, మృగములు= రాక్షసులూ, (క్రూరమృగాలూ; అశన, బుద్దిన్‌= తినాలనే కోర్కెతో; పట్టకుండన్‌= నోటకరవకుండ; 
చెట్టుపలన్‌= రెక్కలను; కప్పి= కమ్మి; రక్షించుకొని= కావాలని ఆప్యాయంగా కాపాడి; శకుంత, తతులు= పక్షులగుంపులు; 
కూడి, ఉండెన్‌= గుంపుగా కలసిఉన్నాయి. 


తాత్సర్యం: చిట్టిపాపగా ఉన్న పసిగందు పైకిలేవటానికి చేతకాక ఏడుస్తూ ఉంటే ఆ అరుపు విని రాక్షసులూ, 
క్రూరమృగాలూ తినాలనే కోర్కెతో నోటకరచుకొనిపోకుండా పక్షులగుంపులు తమ రెక్కలతో ఆబిడ్డను రక్షించుకాంటూ 
గుమికూడిఉన్నాయి. 


విశేషం: 'రక్షించుకొని'” అనే ఆత్మనేపదార్థ [క్రియతో పక్షు లా బాలపై ప్రదర్శించిన వాత్సల్యాతిశయాన్ని నన్నయ సూచించాడు. 


వ. అంత నేము శిష్యగణంబులతోడ సమిత్కుసుమ వలాహరణార్థం బక్కడకుం జని, యమ్మాలినీ 
పులినతలంబున శకుంతరక్షిత యై యున్న కూతు నత్యంతకాంతిమతి నవనీతలంబున కవతరించిన 
తరుణ శశిరేఖ యుంబోని దాని నెత్తుకొని వచ్చి, శకుంతరక్షిత యగుట జేసి శకుంతల యను నామం 
బిడి కరంబు గారవంబునం బెనిచితిమి. 48 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; ఏము= మేము (ఏను అనిచెప్పే గౌరవబహువచనం ఏము); శిష్యగణంబులతోడన్‌= 
శిష్యుల సమూహాలతో; సమిత్‌, కుసుమ, ఫల+ఆహరణ+అర్థంబు= సమిధలు, పూలు, పండ్లు, తేవటానికై; ఆ+కడకున్‌= ఆ 
ప్రదేశానికి; చని= వెళ్ళి; ఆ+మాలినీపులినతలంబునన్‌= ఆ మాలిని అనే పేరుగల నదియొక్క ఇసుకతిన్నె పై ; శకుంత, 
రక్షిత+ఐ= పక్షులచేత రక్షింపబడినది ఐ; ఉన్న; కూంతున్‌= ఆ ఆడుశిశువును; అత్యంత, కాంతి, మతిన్‌= అపారమైన 
వెలుగుతోకూడిఉన్నదానిని; అవనీ, తలంబునకున్‌+అవతరించిన= నేలమీదికి దిగివచ్చిన; తరుణ, శశిరేఖయున్‌+పోని దానిన్‌= 
కొత్తదైన చం(ద్రకళను పోలిఉన్నదాన్ని; ఎత్తుకొని, వచ్చి= తీసికొని వచ్చి; శకుంత, రక్షిత, అగుటన్‌, చేసి= పక్షులచేత 
కాపాడబడినది కావటం చేత; శకుంతల, అను, నామంబు+ఇడి= శకుంతల అనే పేరుపెట్టి; కరంబు= మిక్కిలి; గారవంబునన్‌= 
మమకారంతో, ముద్దుగా; పెనిచితిమి= పెంచాము. 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ సమయంలో మేము శిష్యగణాలతో సమిధలు, పూలు, పండ్లు తెచ్చుకొనటానికి అక్కడికి వెళ్ళాము. 
మాలినీ నదీతీరంలోని ఒక ఇసుకతిన్నెమీద పక్షులచేత రక్షింపబడియున్న ఈ అమ్మాయి మిక్కిలి కాంతితో 
ప్రకాశిస్తూ నేలమీదకు దిగివచ్చిన (క్రొత్తచంద్రరేఖవలె ఉండగా ఎత్తుకొని వచ్చాము. శకుంతాలచేత రక్షింపబడింది 


కాబట్టి ఆ బాలకు శకుంతల అనే పేరుపెట్టి కడు గారాబంగా పెంచాము. 


మధురాక్కర. 

తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత 

యును ననగ నింతులకు మువ్వు రొగిన గురువులు; వీర 

లనఘ! యుపనేత మటియు నిరంతరాధ్యాపకుండు 

ననగ బురుషున కియ్యేవు రనయంబును గురువులు. 49 
ప్రతిపదార్థం: తనరన్‌= ఒప్పారగా; జనకుండున్‌= జన్మ నిచ్చిన తం|డ్రియున్నూ; అన్న, ప్రదాతయును= అన్నంపెట్టి పోషించి 
ప్రాణం నిలిపిన అన్నదాతయున్నూ; భయ, (త్రాతయున్‌= భయంనుండి కాపాడేవాడున్నూ; అనంగన్‌= అని; ఇంతులకున్‌= 
స్త్రీలకు; ఒగిన= వరుసగా; వీరలు= వీళ్ళు (పైనపేర్కొన్నవారు); మువ్వురున్‌= ముగ్గురూ; గురువులు= తండ్రులు; అనఘ!= 
ఓ పాపరహితుడవైన మునీ!; పురుషునకున్‌= మగవాడికి; మణీయున్‌= పైముగ్గురేకాక ఇంకను; ఉపనేత= ఉపనయనం 
చేసినవాడూ; నిరంతర+అధ్యాపకుండున్‌= ఎల్లప్పుడు వేదాలను పాఠంగాచెప్పేవాడూ; ఈ+ఏవురున్‌= మొత్తం ఈ అయిదుగురు; 
అనయంబును= ఎల్లప్పుడూ; గురువులు= తండ్రులు. 


తాత్సర్యం: (స్త్రీలకు తండ్రులుగా కన్నవాడినీ, అన్నం పెట్టినవాడినీ, భయంనుండి రక్షించినవాడినీ మొత్తం వరుసగా 
ముగ్గురిని చెప్పుతారు; ఓ పుణ్యాత్ముడవైన మహర్షీ! పురుషులకు ఈ ముగ్గురేకాక ఉపనయనం చేసినవాడినీ, 
వేదాలు చెప్పినవాడినీ కలిపి మొత్తం అయిదుగురిని ఎల్లప్పుడూ తండ్రులుగా పరిగణిస్తారు. 


విశేషం: మూలంలో - 'శరీరకృత్‌, (ప్రాణదాతా, యస్య చాన్నాని భుంజతే' । (క్రమేణైతే త్రయో౭_ప్యుక్తాః పితరో ధర్మదర్శనే” 
- అని (స్రీలకు గురువులు ముగ్గురే అని చెప్పబడి ఉండగా నన్నయ పురుషులకు అయిదుగురు గురువు లని విశేషించి 
పేర్కొన్నాడు. మధురాక్కర చరణంలో క్రమంగా 1 సూర్యగణం, 3 ఇం(ద్రగణాలు, 1 చంద్రగణం ఉంటాయి. నాల్గవగణం 
మొదటి అక్షరంతో యతి మైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


వ. “అనం బరంగిన శాస్తార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటంజేసి గురుల; మిదియును మాచే నభివర్థిత 
యగుటం జేసి మాకు హృదయానందని యైన కూంతు' రని కణ్వమహామును లమ్మునికిం జెప్పిన విధం 
బంతయు సవిస్తరంబుగా శకుంతల చెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున. 50 


ప్రతిపదార్థం: అనన్‌+పరంగిన= ఈ విధంగా లోకప్రసిద్దిచెందిన; శాస్త+అర్ధంబునన్‌= శాస్తప్రమాణంచేత; ఏము= మేము 
(కణ్వుడు); దీనికిన్‌= శకుంతలకు; భయ(త్రాతలము+అగుటన్‌+చేసి= భయాన్ని తొలగించినవారం కావటంచేత; గురులము= 
తం|డ్రులం (బహువచనం ఆత్మగౌరవ సూచకం); ఇదియును= ఈ శకుంతలకూడా; మాచే, అభివర్దిత, అగుటన్‌+చేసి= 
మాచేత పెంచబడింది కాబట్టి; మాకున్‌, హృదయ+ఆనందని+ఐన, కూ(తురు= మాకు మనసుకు ఆనందాన్ని కలిగించే 
కూతురు; అని= ఈవిధంగా; కణ్య్వమహత్‌+మునులు; ఆ+మునికిన్‌; చెప్పిన, విధంబు+అంతయున్‌; సవిస్తరంబుగాన్‌= 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 357 


వివరంగా; శకుంతల; చెప్పినన్‌; విని; దుష్యంతుండు; ఆత్మగతంబునన్‌= తనలో తాను స్వగతంగా (రాబోయే పద్యంలోవలె 
అనుకొన్నాడు). 


తాత్సర్యం: ప్రసిద్ద మైన ఈ శాస్త్రప్రమాణంచేత మేము శకుంతలకు భయత్రాతలం కావటంచేత గురువులం. 
ఈమెకూడా మాచేత పెంచబడి ఉండటంచేత మాకు మనసు కెక్కిన కూతురు” - అని కణ్వమహాముని ఆ మునికి 
చెప్పిన విధమంతా వివరంగా శకుంతల చెప్పగా విని దుష్యంతుడు తనలోతాను - (ఈవిధంగా అనుకొన్నాడు). 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొన( గోరుట (సం. 1-67-1) 


చ. ఇది మునినాథ కన్య యని యెంతయు నిఃస్పృహవృత్తి నున్ననా 
హృదయము రాజపుత్తి నని యిక్కనులాక్షి నిజాభిజాత్య సం 
పద నెటి(గించినన్‌ మదనబాణపరంపర కిప్పు డుండ నా 
స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్‌. 51 


ప్రతిపదార్థం: ఇది= ఆమె (శకుంతల); మునినాథ, కన్య, అని= మునిశ్రేష్ణుడి కూతు రని; ఎంతయున్‌= మిక్కిలి; 
నిస్‌+స్పృహవృత్తిన్‌= నిరాశతో; ఉన్న; నా హృదయము= (దుష్యంతుడి మనస్సు); ఈ+కమల+అక్షి= పద్మాలవంటి కన్నులుకల 
ఈ శకుంతల; రాజపుత్రిన్‌, అని= క్షత్రియుడి కూతురను అని; నిజ+ఆభిజాత్య, సంపదన్‌= తనయొక్క వంశవైభవాన్ని; ఎటి( 
గించినన్‌= తెలుపగా; ఇప్పుడు; మదన, బాణ, పరంపరకున్‌= మన్మథునియొక్క బాణాల వరుసకు; ఉండన్‌, ఆస్పదము+అయి= 
నెలవై, వశమై; అళిపాత, వికంపిత, పంకజ+ఆకృతిన్‌= తుమ్మెదలు వాలటంచేత చలించినపద్మంవలె; సంచలించెన్‌= కంపించింది. 


తాత్సర్యం: శకుంతల మునికన్య యేమో అని మిక్కిలి నిరాశతో ఉన్న నా హృదయం ఈ పద్మాక్షి తాను 
రాజపుత్రినని తన వంశౌన్నత్యాన్ని తెలపటంచేత మన్మథబాణపరంపరకు వశమై తుమ్మెదలు వాలటంచేత కంపించిన 
పద్మంవలె చలించింది. (అని దుష్యంతుడు తనలో అనుకొన్నాడు). 


విశేషం: అలం: ఉపమ. “ఇది మునికన్యయేని” we అనే పద్యం, “ఇది మునినాథకన్యయని”...... అన్న ఈ పద్యం - ఈ 
రెండున్నూ నన్నయ ఈకథకు పెట్టిన రెండు వన్నెలు. దువ్యంతుడి ఉత్తమచిత్తవృతికి ఉదాహరణలు. కాళిదాసుడి 
అభిజ్ఞానశాకుంతల నాటకంలోని “భవ హృదయ సాభిలాషం సంప్రతి సందేహ నిర్ణయోజాతబో ఇత్యాది వాక్యాలు ఈ 
కథాసంవిధాన కల్పనలో నన్నయకు తోడ్పడి ఉంటాయి. “సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతకరణ(ప్రవృత్తయః” అనే 
శ్లోకతాత్సర్యాన్ని ఈపద్యభావం ధ్వనింపచేస్తున్నది. దశవిధమన్మథావస్థలలో మూడవదైన సంకల్పం ఇందులో సూచింపబడుతున్నది. 
పై రెండు పద్యాలూ చంపకమాలలే. అంటే వృత్తెక్యం పాటింపబడిందన్నమాట. రెండుపద్యాల ఎత్తుగడలూ సమానమే. 
ఇటువంటి వృత్త, గతిసామ్యాలు ఛందళ్ళిల్పసంబంధి విశేషాలు. ఇవికూడా వస్తురస భావాలను ధ్వనింపజేస్తాయి. మొదటిపద్యంలో 
నాయకుడి హృదయంలో ఏర్పడిన శంక రెండవపద్యంలో నివృత్త మై రతిభావదీప్తికి ఏర్పడిన అడ్డంకి తొలగి రసస్టితికి చేరే 
వికాసం ఏర్పడింది. అందువలన ఈరెండుపద్యాలు నాయకగతమైన స్థాయి పోషణలో రెండు బలమైన బిందువులు. 
కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగా రీ పద్యద్వయ సన్నివేశ ప్రాశస్త్యాన్ని ఇట్టా పేర్కొన్నారు- “రెండుస్వగతములును 
సదృశతమము లైన చంపకము లందే నిబంధింపబడినవి. మొదటిదానియందు. దునింగిపోవచ్చిన దుష్యంతునిరతి రెండవదానియం 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


దతుకుకొని కొసలు సాగినది. శకుంతలా దుష్యంతుల ప్రణయకలాపమున కడ్డుగా జొచ్చుకొనివచ్చిన మేనకావిశ్వామిత్రుల 
శృంగారవృత్తాంతమున కుభయకూలములందును నిల్చి యీ రెండుపద్యములు అవాంతర కథా(ప్రవాహసేతునిబంధన 
ప్రయోజకములగు రెండు మహాస్తంభములవలె నున్నవి. ఇది ఛందస్సాధనముచే సాధింపబడిన కథాశిల్పము” (నన్నయగారి 
'ప్రసన్నకథాకలితార్థయుక్తి - పు. 162) 


వ. అనుచు మదనాతురుం డయి దుష్యంతుండు దనయం దక్కోమలియనురాగం బుపలక్షించి యి ట్లనియె. 52 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని తనలో తాను అనుకొంటూ; మదన+ఆతురుండు+అయి= మన్మథుడిచేత బాధింపబడినవాడై 
(కోరికను ఆపుకోలేనివాడై); దుష్యంతుండు; తనయందున్‌; ఆ+కోమలి, యనురాగంబు+ఉపలక్షించి= ఆ శకుంతలయొక్క 
ప్రీతిని గమనించి); ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ విధంగా తనలో తాను అనుకొంటూ మనసులో మన్మథపరమైన భావాలు ఒత్తిడిచేయగా శకుంతల 
తనపై వలపుగొన్నట్టు గమనించి దుష్యంతుడు ఈవిధంగా పలికాడు. 


క. ఈ వల్కలాజినములకు । నీ వన్యఫలాశనముల కీ విటపకుటీ 
రావాసములకు నుచితమె । నీ విలసిత రూపకాంతి నిర్మలగుణముల్‌. 53 


ప్రతిపదార్థం: నీ, విలసిత, రూప, కాంతి, నిర్మల, గుణముల్‌= నీ (శకుంతల) యొక్క ((ప్రకాశితాలైన) అందమైన ఆకారము, 
దాని కాంతి, మచ్చలేని గుణాలు (అనేవి); ఈ వల్కల+అజినములకున్‌= ఈ నారచీరలకున్నూ; ఈ, వన్యఫల+అశనములకున్‌= 
ఈ అడవికి సంబంధించిన పండ్ల ఆహారాలకూ; ఈ, విటప, కుటీర+ఆవాసములకున్‌= ఈ పర్లశాల నివాసాలకూ; 
ఉచితమె?= యోగ్యమైనదా? కాదని భావం. 


తాత్సర్యం: నీ అందమైనరూపం, నీ మేనిప్రకాశం మచ్చలేని నీగుణాలు అనేవి ఈ నారచీరలు కట్టటానికీ, 
అడవిపండ్డు తింటూ ఉండటానికీ, ఈ ఆకుటిండ్లలో (పర్లశాలలలో) నివసించటానికీ తగినవి కావు. 


విశేషం: అందమైన రూపం నారచీరలు కట్టటం ఉచితం కాదు; మేనికాంతి అడవిపండ్డు తినటంవలన వాడిపోతుంది కాబట్టి 
అనుచితం. నిర్మలగుణాలు గల ఆమె మణులు పొదిగిన గృహాలలో ఉండదగింది కాబట్టి ఆశ్రమాలలో ఉండటం ఉచితం 
కాదని భావం. తన అభిలాషకు అనుకూలంగా ఆమెఅందం ఆ(శ్రమజీవితానికి అనుకూలం కాదని (ప్రబోధించాడు (ప్రశంసించాడు) 
దుష్యంతుడు. 


ఉ. ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పంగా 
భామిని! నాకు భార్య వయి భాసురలీల నశేషరాజ్య ల 
క్షీ మహనీయ సౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా 
దామలతుంగహర్ష్యముల హారిహిరణ్యయ కుట్టిమంబులన్‌. 54 


ప్రతిపదార్థం: భామిని!= ఓ శకుంతలా! ఈ, ముని, పల్లెన్‌= ఈ మునులయొక్క పల్లెలో; ఉండుట. ఇది ఏల?= ఈవిధంగా 
ఉండటం ఎందుకు?; కరంబు= మిక్కిలి; అనురాగము, ఒప్పంాన్‌= వలపు అందగించగా; నాకున్‌= (దుష్యంతునికి); 
భార్యవు+అయి= ఇల్లాలివై; భాసుర, లీలన్‌= (ప్రకాశించే వైభవంతో; అశేష. రాజ్య, లక్ష్మీ, మహనీయ, సౌఖ్యములన్‌= అపారమైన 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 359 


రాజ్యసంపదవలని గొప్పవైన సుఖాలనూ; అనిందిత+ఇందు, పాద+అమల, తుంగ, హర్మ్యములన్‌= మచ్చలేని చం(ద్రకిరణాలవలె 
తెల్లని ఎత్తైన మేడలయొక్క; హారి, హిరణ్మయ, కుట్టిమంబులన్‌= అందమైన బంగారపు కట్టడాల పైభాగాలలో, మేలుగన్‌= 
ఇంపుగా, శుభంగా; అందుము= అందుకొమ్ము, అనుభవింపుము. 


తాత్పర్యం: ఓ శకుంతలా! మును లుండే ఈపల్లెలో ఈవిధంగా ఉండటం ఎందుకు? మిక్కిలివలపు అందగించగా 
నాకు భార్యవు కమ్ము; (ప్రకాశించే వైభవంతో అపారమైన రాజ్యసంపదవలన కలిగే సుఖాలను, మచ్చలేని 
చంద్రకిరణాలవలె తెల్లగానుండే ఎత్తెనమేడలలో అందమైన బంగారు కట్టడాల పైభాగాలలో మేలుగా అనుభవించుము. 


విశేషం: పద్యం చిన్నచిన్న పదాలతో మొదలై సమాసాలతో ముగుస్తున్నట్టు సాగిన రచన శకుంతల అప్పటి దైన్యస్థితి 
నుండి పెండ్లి అయిన తరువాత క్రమంగా పొందే ఉన్నతస్థితిని స్ఫురింపచేస్తున్నట్టు దుష్యంతుడు పలికిన పద్దతిని 

కలే క. అజ. ౧ ణు 
నన్నయ స్ఫురింపచేశాడు. 


సీ, 'బ్రాహ్మంబు దైవంబు బర(గ నార్వంబు. బ్రా । జాపత్యమును రాక్షసంబు నాసు 
రంబు గాంధర్వంబు రమణ. బైశాచంబు । నను నెనిమిది వివాహములయందు( 
గడు బ్రశస్తములు సత్‌క్షత్ర వంశ్యులకు గాం । ధర్వ రాక్షసములు ధర్మయుక్తి; 
నీకును నాకును నెమ్మి బరస్పర । ప్రేమంబు గాముండు పెంపందొడంగె6 


ఆ. గాన యెడయు. జేయంా నేల? గాంధర్వ । విధి వివాహ మగుట వినవె యుక్త 
మనిన లజ్జ. జేసి యవనత వదన యై । యాలతాంగి యిట్లు లనియె( బతికి. 55 


ప్రతిపదార్థం: బ్రాహ్మంబు= సదాచారంగల వరుడిని వ(స్తాదులచేత అలంకరించి పూజించి చేసే కన్యాదానం; దైవంబున్‌= 
జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలు ప్రారంభించేటప్పుడు యథావిధిగా ఆ యజ్ఞవిధిని నడిపిన బుత్విజుడిని అలంకరించి చేసే 
వివాహం; పరంగన్‌= ఒప్పుగా; ఆర్షంబున్‌= ధర్మార్థం వరుడినుండి గోమిథునాన్ని తీసికొని కన్య నిచ్చి యథావిధిగా చేసే 
వివాహం; (ప్రాజాపత్యమును= వరుడిచేత నేను ఇతర ఆశ్రమాలను వేటినీ స్వీకరించకుండ గృహస్థాశమంలోనే ఉండి ధర్మాన్ని 
ఆచరిస్తాను' అని (ప్రతిజ్ఞ చేయించి కన్యాదానం చేయటం; రాక్షసంబున్‌= కన్యను బలాత్కారంగా తీసికొని వచ్చి చేసికొనే 
వివాహం; ఆసురంబు= కన్యయొక్క తల్లిదండ్రులకూ, కన్యకూ యథాశక్తిద్రవ్య మిచ్చి యథేచ్చగా చేసికొనే వివాహం; 
గాంధర్వంబు= వధూవరులు పరస్పరం (ప్రేమించుకొని చేసికొనే వివాహం; పైశాచంబున్‌= నిద్రిస్తూ కాని, త్రాగి మైమరచి కాని 
శీలాన్ని రక్షించుకోవటంలో పరాకుగా ఉన్న వనితను సంభోగేచ్చతో రహస్యంగా ఎత్తుకొనిపోయి చేసికొనే వివాహం; అను= 
అని చెప్పబడే; రమణన్‌= ఒప్పారు; ఎనిమిది, వివాహముల, అందున్‌= ఎనిమిది రకాల పెండ్లిండ్లలో; సత్‌, క్షత్రవంశ్యులకున్‌= 
మంచి క్షత్రియ వంశంలో పుట్టినవారికి; గాంధర్వ, రాక్షసములు= గాంధర్వవివాహమున్నూ, రాక్షస వివాహమున్నూ; ధర్మయుక్తిన్‌= 
ధర్మంతో కూడికొని ఉండటంచేత; కడున్‌, (ప్రశస్తములు= ఎంతో మేలైనవి; నీకును, నాకును= నీకూ నాకూ (శకుంతలకూ, 
దుష్యంతుడికీ); నెమ్మిన్‌= ప్రీతితో; కాముండు= మన్మథుడు; పరస్పర, (ప్రేమంబు= ఒకరిపై మరొకరికి అనురాగాన్ని; 
పెంపన్‌+తొడంెన్‌= ఎక్కువ చేస్తున్నాడు; కాన= కాబట్టి; ఎడయున్‌+చేయయగాన్‌+ఏల= ఆలస్యంచేయటం ఎందుకు; గాంధర్వవిధిన్‌= 
గాంధర్వవివాహపద్ధతిలో; వివాహము+అగుట= పెండ్లిచేసికొనటం; యుక్తము, వినవె= సమంజసం సుమా!; అనినన్‌= అని 
పలుకగా; ఆ, లతాంగి= లతవంటి శరీరంకల ఆ శకుంతల; లజ్జన్‌, చేసి= సిగ్గుతో; అవనత, వదన, ఐ= వంచిన మొగం 
కలిగినదై (తలవంచుకొని); పతికిన్‌= రాజుతో; ఇట్టులు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం - అనే ఎనిమిది 
రకాలైన వివాహాలలో ఉత్తమక్షత్రియ వంశాలకు చెందినవారికి గాంధర్వ రాక్షసవివాహాలు ధర్మంతోకూడి ఉండటంచేత 
మేలైనవి. ఇప్పుడు మన్మథుడు నీకూ నాకూ (ప్రేమను ప్రీతితో పరస్పరం పెంపొందింపజేస్తున్నాడు కాబట్టి ఆలస్యం 
చేయట మెందుకు? గాంధర్వవివాహపద్దతిలో పెండ్డాడటం సమంజసం సుమా! అని దుష్యంతుడు పలుకగా ఆ 
శకుంతల సిగ్గుతో తల వంచుకొని రాజుతో ఈవిధంగా అన్నది. 


విశేషం: అష్టవిధ వివాహాలలో మొదటి నాలుగున్నూ (బ్రాహ్మణులకు ఉచితమైనవి; గాంధర్వరాక్షసవివాహాలు క్షత్రియులకున్నూ, 
ఆసురం వైశ్యశూ(ద్రులకున్నూ యోగ్యమైనవి. పైశాచికం ఎవ్వరూ అనుసరించతగింది కాదు - అని శాస్త్రాలు చెప్పుతున్నాయి. 
భారతదేశమంతటా మనుస్మృతి ప్రామాణికంగా పరిగణింపబడుతుంది. దాని తరువాత గౌతమ, బోధాయన, ఆపస్తంబాదులు 
రచించిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఆయాకాలాలలో ప్రచారంలోకి వచ్చాయి. భారతదేశంలోని ఆయా ప్రాంతాలవారికి, ఆయావర్గాలవారికి 
అవికూడా (ప్రామాణికాలుగా ఉన్నాయి. (త్రిలింగదేశంలో సామవేదులు గౌతమ ధర్మనూ(త్రాలనూ, మిగిలినవారు 
ఆపస్తంబసూ(త్రాలనూ అనుసరిస్తారు. కవిత్రయంవారు ముగ్గురూ ఆపస్తంబసూ(త్రులు, మనుధర్మాలతో ఆపస్తంబధర్మసూ(త్రాలు 
ఎడనెడ భేదిస్తాయి. ఆసందర్భాలలో నన్నయ మనుధర్మశా(స్తాంశాలను అనుసరించి, ఆపస్తంబసూ(త్రాలు భేదించేఅంశాలను 
ప్రత్యేకించి పేర్కొనకుండా వదలటం గమనింపదగిన విషయం. రాజరాజనరేంద్రుడు 'మనుమార్గి వర్తనుడు కావటం, 
వ్యాస నిబద్దమహాభారతార్థానికి విరుద్దం కాకుండా రచింపవలె నని ఆయన కోరటం దానికి కారణం కావచ్చు, దీనికి 
ఉదాహరణంగా అష్టవిధవివాహాల (ప్రశంసను పేర్కొనవచ్చు. మనువు అష్టవిధవివాహాలు చెప్పాడు. వాటిలో ఆసురపైశాచాలు 
సర్వదా నిందించదగినవిగా పేర్కొన్నాడు. (మనుస్మృతి - 3- 21, 25). ఆపస్తంబుడు కేవలం ఆరింటినే చెప్పాడు. అవి - 
బ్రాహ్మ, దైవ, ఆర్ష గాంధర్వ, ఆసుర, రాక్షసాలు. ఆపస్తంబుడు ప్రాజాపత్య, పైశాచాలను వదిలాడు. నన్నయ ఆపస్తంబసూ(త్రు 
డైనా అష్టవిధవివాహాలను పేర్కొన్నాడు. అయితే నింద్యాలను గురించి మాటాడలేదు. కథలో అవసరం లేదు కాబట్టి వదలి 
ఉండవచ్చును. 


తిక్కన ఆనుశాసనిక పర్వంలో (2-226) (బ్రాహ్మ, క్షాత్ర, గాంధర్వ, రాక్షస, ఆసుర వివాహాలను అయిదింటిని 
పేర్కొన్నాడు. ఇందులో క్షాత్రం (క్రొత్తది. ఒకరినొకరు వలచినా రని తెలిసికొని పెద్దలు వధూవరులకు చేసే వివాహం క్షాత్రం. 
ఇది సంస్కృత భారతంలోనే (ప్రస్తావించబడి ఉన్నది (సం.మ.భా. ఆను.44.9) దాన్ని తిక్కన యథాతథంగా (గ్రహించాడు. 
అయితే, రాక్షస ఆసుర వివాహాలు ధర్మదూషితా లని పేర్కొన్నాడు. వివిధ ధర్మాలలో వాదు ఏర్పడినప్పుడు మనుశాస్త్రమే 
ప్రమాణ మని భారతం (ప్రతిపాదిస్తున్న దని దీనివలన తాత్పర్యం ఏర్పడుతున్నది. 


క. కరుణానిరతులు ధర్మ । స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం 

తురు; వారు వచ్చి నీ కి । చ్చిరేని పాణిగ్రహణము సేయుము నన్నున్‌. 56 
ప్రతిపదార్థం: కరుణా, నిరతులు= దయాపరులున్నూ; ధర్మస్వరూపులు= ధర్మమేరూపముతాల్చినవారున్నూ; (అయిన); 
మదీయ, జనకులు= నాతండ్రిగారు; ఇంతకున్‌= ఇంతలోనే; చనుదెంతురు= వస్తారు; వారు= కణ్యమహర్షి వచ్చి; నీకున్‌, 
ఇచ్చిరి+ఏని= నీకు భార్యగా ఇవ్వటానికి అంగీకరిస్తే; నన్నున్‌= నన్ను; పాణిగ్రహణము, చేయుము= వివాహము చేసికొమ్ము. 


తాత్పర్యం: దయాపరులు, ధర్మమే మూర్తికట్టినవారు అయిన మాతండ్రి కణ్వమహర్షులు ఇంతలోనే వస్తారు. వారు 
వచ్చి నన్ను నీకు భార్యగా కన్యాదానం చేస్తే నన్ను నీవు పెండ్డాడుము. 


ఆదిపర్వము - చతుర్జ్దాశ్వాసము 361 
క. అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె. 57 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: అని శకుంతల అనిన దానికి దుష్యంతుడు ఈవిధంగా పలికాడు. 


తే. తనకు మటి తాన చుట్టంబు, తాన తనకు । గతియు. ద న్నిచ్చుచోం దాన కర్త యనంగ 
వనజనేత్ర! గాంధర్వవివాహ మతి ర । హస్యమును నమంత్రకమును నగుచు నొప్పు. 58 


ప్రతిపదార్థం: వనజనేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా, శకుంతలా!; తనకున్‌, మటీ, తాను+అ, చుట్టంబు= తనకు 
చుట్టాలు మరెవ్వరు లేకుండా తానే తనకు చుట్టం కావటం; తాన, తనకున్‌, గతియున్‌= తనకు తానే దిక్కుకావటం; తన్నున్‌ 
(తనను)+ఇచ్చుచోన్‌, తాన, కర్త అనంగన్‌= తనను తాను ఇచ్చుకొనేటప్పుడు కన్యాదానం చేసే కర్తకూడా తానే కావటం; 
అనంగన్‌= అని (ప్రసిద్ది చెందిన; గాంధర్వ, వివాహము= గాంధర్వవవాహం; అతి, రహస్యమును= మిక్కిలి గోప్యమున్నూ; 
అమం(త్రకమును= మంత్రతంత్రాలు లేనిదిన్నీ; అగుచున్‌= బౌతూ; ఒప్పున్‌= ఒప్పారును. 


తాత్సర్యం: ఓ కమలనేత్రా! తనకు తానే చుట్టం కావటం, తనకు తానే దిక్కు కావటం. తనను తాను 
ఇచ్చుకొంటున్నప్పుడు తానే కర్త కావటం అనే లక్షణాలతో ప్రసిద్ది చెందిన గాంధర్వవివాహం మిక్కిలి గోప్యంగానూ, 
మం(తతంత్రరహితంగానూ ఉంటుంది. 


వ. అని దుష్యంతుండు గాంధర్వవివాహస్వరూపంబు చెప్పి శకుంతల నొడంబటిచిన నది యి ట్లనియె. 59 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; దుష్యంతుండు; గాంధర్వ, వివాహ, స్వరూపంబు= గాంధర్వవివాహం జరిగే పద్దతి; చెప్పి= 
తెలిపి; శకుంతలను, ఒడంబటిచినన్‌= శకుంతలను ఆ వివాహానికి అంగీకరించేటట్లు చేయగా; అది= ఆ శకుంతల; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్సర్యం: పైవిధంగా దుష్యంతుడు గాంధర్వ వివాహం ప్రవర్తిల్లే పద్దతిని చెప్పి శకుంతలను ఒప్పించాడు. 
అప్పుడామె దుష్యంతుడితో ఈవిధంగా అన్నది. 


చ. నరనుత! నీ ప్రసాదమున నా కుదయించిన నందనున్‌ మహీ 
గురుతర యౌవరాజ్యమునకున్‌ దయతో నభిషిక్తు జేయగా 
వరము ప్రసన్నబుద్ది ననవద్యముగా దయసేయు నెమ్మితో; 
నిరుపమకీర్తి! యట్లయిన నీకును నాకును సంగమం బగున్‌. 60 


ప్రతిపదార్థం: నరనుత!= (ప్రజలచేత కీర్తింపబడినవాడా!; నీ, ప్రసాదమునన్‌= నీ దయవలన; నాకున్‌; ఉదయించిన= పుట్టిన; 
నందనున్‌= కుమారుడిని; మహీ, గురుతర, యౌవరాజ్యమునకున్‌= గొప్పదైనభూమికి యౌవరాజ్యపదవియందు; అభిషిక్లున్‌, 
చేయంగాన్‌= అభిషేకింపబడినవాడినిగా చేయటానికి; వరము= వరాన్ని; దయతోన్‌= దయతో; ప్రసన్నబుద్దిన్‌= నిండుమనసుతో; 
అనవద్యముగాన్‌= ఉదాత్తంగా, తిరుగులేకుండా; నెమ్మితోన్‌= (ప్రీతితో; దయ, చేయు(ము)= ఇమ్ము; నిరుపమకీర్తి= సాటిలేని 
కీర్తికలవాడా!; అట్టు+అయినన్‌= నే నడిగినవిధంగా జరిగితే; నీకును, నాకును= నీకున్నూ, నాకున్నూ; సంగమంబు= కలయిక, 
పెండ్లి; అగున్‌= అగును. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కీర్తిమంతుడ వైన దుష్యంతుడా! నీ అనుగ్రహంవలన నాకు పుట్టిన పుత్రునకు నీ విశాలసామ్రాజ్యానికి 
యౌవరాజ్యపదవిలో అభిషేకం చేసేవరాన్ని దయతోకూడిన నిండుమనసుతో ఉదాత్తంగా ప్రీతితో ఇమ్ము. సాటిలేని 
కీర్తికలవాడా! ఈవిధంగా అయితే నీకూ నాకూ వివాహ మౌతుంది. 


విశేషం: 'నరనుతి అనే పదానికి 'నరవరి అనే పాఠాంతరం ఉన్నది. (నరవర= నరులలో శ్రేష్టుడైనవాడా); 'నిరుపమకీర్తి' కి 
'నిరుపమదాని అనే పాఠాంతరం ఉన్నది; 'సాటిలేనిదానం చేసేవాడా!' అనే సంబుద్ది తా నడిగే వరాన్ని తప్పకుండా ఈయటం 
అతని దాన(ప్రవృత్తికి తగిన దనే భావం శకుంతల (ప్రకటించిందనే అర్థం స్ఫురిస్తుంది. శకుంతల తల్లిదండ్రులవలన తనకు 
కలిగిన అన్యాయం తన సంతతికి జరుగకూడ దని ముందే జా(గత్తపడి తన లోకజ్జతను (ప్రదర్శించింది. నన్నయ 
రుచిరార్థసూక్తినిధి ఈపద్యం. (ప్రతి పదం శకుంతల సౌముఖ్యాన్నీ, గడుసరితనాన్నీ నిపుణంగా చాటుతున్నది. మాటలన్నీ 
వాచ్యార్థంలో సంస్కృతి సౌగంధ్యంతో కూడి ఉన్నాయి. వాచ్యార్థస్ఫూర్తి తరువాత ప్రతీయమాన మయ్యే వ్యంగ్యార్థంద్వారా 
రుచిరంగా వెలుగొందే వైదగ్యం వాటిలో గోచరిస్తుంది. నీ ప్రసాదమున - దయతో - వరము - (ప్రసన్నబుద్ది - అనే మాటలతో 
దుష్యంతుడిని కోరుతున్నప్పుడు శకుంతల సాక్షాత్తు భగవంతుడిని అడుగుతున్నట్టు భక్తి వినయాలను ప్రదర్శించింది. 
నరనుత - నిరుపమ కీర్తి - అనవద్యముగా - అనే మాటలు వాడుతున్నప్పుడు లోకజ్ఞత (ప్రకటించింది. ఇచ్చే వరం 
త్రికరణశుద్దిగా తిరుగులేకుండా ప్రీతితో ఇవ్వాలని అడగటంలో నేర్పిరితనం ఉన్నది. మాటతప్పితే ప్రజలలో నిరుపమానంగాఉన్న 
నీ కీర్తి మొక్కపోతుంది అని హెచ్చరించింది. ఇంతటి వ్యంగ్యార్థాన్ని వస్తుధ్వనికి అంగంగా వాడుకొనటం నన్నయ నేర్పిరితనం. 
రాజు మదనాతురు డై సంగమాన్ని కోరుతున్నాడు. గాంధర్వవవాహం అనే ధర్మాన్ని చూపుతున్నాడు. ఆ తరువాతి సంగతి 
మాటాడటం లేదు. శకుంతల తనకూ తన సంతతికీ భద్రతకొరకు, దుష్యంతుడి అనురాగాన్ని పరీక్షించటంకొరకు ఈ వరం 
అడిగింది. “నీకును నాకును సంగమంబగున్‌ అనటంలో గాంధర్వవిధిని అంగీకరించి, ఆతడి సంగమాన్ని మనసారా 
కోరుతున్నట్టు తెలిపింది. ఆమె మాటలలో ఎంతటి చొరవ ఉన్నదో అంతటి బిగువుకూడ ఉండటం నన్నయ 
సంభాషణరచనాచాతుర్యఫలం. రాజసభలో ఈ వరమే చర్చనీయాంశ మౌతుంది. కాబట్టి శకుంతలకథలో ఈపద్యం త్రాసులో 
ముల్లువంటిది. దుష్యంతుడు కణ్యమహర్షిదర్శ్భనం చేసికొనకుండా నిష్ర్క్రమించటానికీ, ఆ తరువాత శకుంతలను అంతః 
పురానికి పిలిపించుకొనకపోవటానికీ కల గూఢ మైన హేతువు ఆమె అడిగిన ఈవరమే. ఆమె పెద్దకోరిక కోరింది. అది 
పుత్రుడు పుట్టినప్పుడు ఫలిస్తుంది. పుత్రుడు పుట్టితే ఆమె తెలియపరచాలి. యౌవరాజ్య విషయం ఆ తరువాతిమాట, ఇట్లా 
ఎన్నో సన్నివేశాలపరంపరతో ముందుకథ నడవాలి. శకుంతలా గతంగా ఉన్న స్వీయభద్రతావిషయకమైన శంకయే భావికథలో 
ఒక గండంగా పరిణమించబోవటం వస్తుధ్వని విశేషం. ప్రసాదము, ప్రసన్నబుద్ది - అనే పదాలు నన్నయరచనలో (ప్రధానంగా 
కనబడే ప్రసాదగుణాన్నీ ప్రసన్నకథాకలి(వి) తార్థయుక్తినీ జ్ఞప్తికి తెప్పిస్తున్నాయి. 


వ. అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దాని కోరిన వరంబిచ్చి, గాంధర్వవివాహంబున 
నబిమతసుఖంబు లనుభవించి, యక్కోనులి వీడ్కొని “నిన్ను. దోడ్కొనిరా నస్మత్రధానవర్గంబు. 
గణ్వమహాముని పాలికిం బుత్తెంచెది నని యూఅడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె; 
నిట శకుంతలయు. దనచేసినదాని మునివరుం డెలింగి యలిగెడునో యని వెబిచుచుండె; నంత 
నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులు గొని చనుదెంచి, లలితశృంగారభావంబున 
లజ్ఞావనతవదనయు నతిభీతచిత్తయు నైయున్న కూంతుంజూచి, తన దివ్యజ్ఞానంబున నంతవృత్తాంతంబు 


నెటింగి, క్షత్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె. 61 


ఆదిపర్వము - చతుర్గాశ్వాసము 363 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అని చెప్పగా విని; ఎంతయున్‌; సంతోషంబున్‌; శకుంతలకున్‌; దాని, కోరిన, వరంబు+ఇచ్చి= 
ఆమెకోరిన వరం ఇచ్చి (ప్రథమకు షష్ట; గాంధర్వ, వివాహంబునన్‌; అభిమత, సుఖంబులు= ఇష్టసుఖాలు, (రతిసుఖాలు); 
అనుభవించి= పొంది; ఆ+కోమలిన్‌= ఆ శకుంతలను; వీడ్కొని= వెళ్ళివస్తానని; నిన్నున్‌= నిన్ను (శకుంతలను); తోడ్కొని, 
రాన్‌= తీసికొనిరావటానికి; అస్మద్‌, ప్రధాన, వర్గంబున్‌= నా మంత్రులను; కణ్వ, మహత్‌+ముని, పాలికిన్‌= కణ్యమహాముని 
దగ్గరకు; పుత్తెంచెదన్‌= పంపుతాను; అని= అనిచెప్పి; ఊణుడన్‌, నొడివి= సమాధానపడేటట్టు నచ్చజెప్పి; దుష్యంతుండు; నిజ, 
పురంబునకున్‌= తన రాజధానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= ఆశ్రమంలో; శకుంతలయున్‌= శకుంతలకూడ; తన, చేసిన, 
దానిన్‌= తానుచేసినపనిని; మునివరుండు= మునిశ్రేష్టుడైన కణ్వుడు; ఎజింగి= తెలిసికొని; అలిగెడునో= కోపిస్తాడేమో; అని; 
వెజచుచున్‌+ఉండెన్‌= భయపడుతూ ఉండింది; అంతన్‌= ఆ సమయంలో; ఆ+మహత్‌+ముని= ఆ కణ్వమహర్షి; 
వనంబుననుండి= అడవినుండి; కందమూల, ఫలంబులు, కొని= కందగడ్డలు, పండ్లు తీసికొని; చనుదెంచి= వచ్చి; లలిత, 
శృంగార, భావంబునన్‌= సున్నితమైన శృంగారహావభావాలతో; లజ్ఞా+అవనత, వదనయున్‌= సిగ్గుచేత వంచబడిన ముఖం 
కలిగినదియున్నూ; అతి, భీత, చిత్తయున్‌= మిక్కిలి భయపడిన హృదయం కలిగినదియున్నూ; ఐ; ఉన్న; కూంతున్‌, చూచి= 
కూతురిని చూచి; తన, దివ్య, జ్ఞానంబునన్‌= తనయొక్క దివ్యదృష్టితో; అంత, వృత్తాంతంబున్‌+ఎణింగి= జరిగిన కథనంతటిని 
తెలిసికొని; క్షత్రియులకున్‌= రాజులకు; గాంధర్వవివాహంబు; విధి, చోదితంబు+అ, అని= శాస్తసమ్మతమే అని; సంతసిల్లి= 
సంతోషించి; శకుంతలకున్‌= శకుంతలతో ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: శకుంతలమాటలు విని అమితసంతోషంతో ఆమె కోరిన వరాన్ని ఇచ్చి, గాంధర్వవివాహ మాడి, 
ఇష్టసుఖాలను అనుభవించి, ఆకోమలిని వీడ్కొని “నిన్ను వెంటబెట్టుకొని రావటానికి మంత్రులను కణ్యమహాముని 
వద్దకు పంపుతా'నని ఆమెను సమాధానపరచి, ఒప్పించి, దుష్యంతుడు తన నగరానికి వెళ్లిపోయాడు. ఇక ఇక్కడ 
ఆశ్రమంలో శకుంతలకూడ తాను చేసిన పనిని కణ్యమహర్షి తెలిసికొని కోపగిస్తాడేమో అని భయపడుతూ ఉన్నది. 
అప్పుడు కజ్వమహర్షికందమూలాలను, పండ్లను కోసికొని వనంనుండి తిరిగివచ్చి సున్నితమైన శృంగారహావభావాలతో 
సిగ్గుతో తలవంచుకొని భయపడుతూ ఉన్న తనకూతురు శకుంతలను చూచి దివ్యజ్ఞానంతో జరిగిన కథనంతా 
తెలిసికొన్నాడు. "క్షత్రియులకు గాంధర్వవివాహం శా(స్తసమ్మతమే'” అని సంతోషించి శకుంతలతో ఈవిధంగా 


అన్నాడు. 


నిశేషం: కణ్వుడు కరుణానిరతు డనీ, ధర్మస్వరూపు డనీ శకుంతల చెప్పింది. ఆమెమాటలను ఆ మహర్షి తనవర్తనంద్వారా 
నిరూపించుకొన్నాడు. 


భరతుని జననము. ( సం.1-68-1) 


తే. తల్లి! నీకులగోత్ర సౌందర్యములకుం | దగిన పతిం గంటి; దానికి దగ(గ గర్భ 
మయ్యె; నీదు గర్భమున వా( డఖిలభువన | వహన మహనీయు. డగు చక్రవర్తి సుమ్ము 62 


ప్రతిపదార్థం: తల్లి= అమ్మా! (తల్లిదండ్రులు కూతుళ్ళను ఆప్యాయంగా పిలిచే పిలుపు); నీ, కుల, గోత్ర, సౌందర్యములకున్‌= 
నీకులానికీ, గోత్రానికీ, అందానికీ; తగిన= యోగ్యుడైన; పతిన్‌= భర్తను; కంటి(వి)= పొందావు; దానికిన్‌, తగంగన్‌= దానికి 
తగినట్టుగా; గర్భము+అయ్యెన్‌= నీకు గర్భమైనది; నీదు, గర్భమునవా(డు= నీ గర్భంలో ఉన్నవాడు; అఖిల, భువన, వహన, 
మహనీయు(డు+అగు= సమస్తభూమిని భరించ (పాలించ)గల గొప్పవాడైన; చక్రవర్తి, సుమ్ము= చక్రవర్తి సుమా! 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అమ్మా! నీకులగోత్రాలకు అందచందాలకు తగిన భర్తను నీవు పొందగలిగావు. దానికి తగినట్టుగా నీవు 
గర్భవతివికూడ అయినావు. నీగర్భంలో ఉన్నవాడు ఈసమస్త భూమిని పాలించగలిగిన మహనీయు డయ్యే 
చక్రవర్తిసుమా!. 


విశేషం: కణ్వమహర్షి భూత, భవిష్యత్‌, వర్తమానాలను దర్శించగల మహిమాన్వితు డనీ, (క్రాంతదర్శి అనీ ఈమాటలు 
స్సురింపజేస్తున్నవి. 


వ. 'నీధర్మ్యచరితంబునకు మెచ్చితి, నీ కోరిన వరం బిచ్చెద వే(డు' మనిన శకుంతలయు 'నాచిత్తం బెప్పడు 
ధర్మువునంద తగిలియుండను, నాకుద్ధవించెడు పుత్తుండు దీర్థాయురారోగ్రైశ్వర్య బలసమన్వితుండును 
వంశకర్తయు(గాను వలయు' ననిన నమ్మహాముని కరుణించి దాని కోరిన వరం బిచ్చి, యథాకాలవిధుల 
గర్భసంస్మార రక్షణంబులు సేయించి యున్నంత, వర్షత్రయంబు సంపూర్ణం బైన, శకుంతలకు భరతుం 
డుదయించి కణ్వనిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుం డయి పెరు6(గుచు6 గరతలాలంకృతచక్రుండును, 
చక్రవర్తిలక్షణలక్షితుండును, సింహనంహననుండును, దీర్దబాహుండును, ననంతజవసత్త్వ 
సంపన్నుండును నై పరంగుచు. 63 


ప్రతిపదార్థం: నీ, ధర్మ, చరితంబునకున్‌= ధర్మబద్ధమైన నీ ప్రవర్తనకు; మెచ్చితిన్‌(ని)= సంతోషించాను; నీ, కోరిన, వరంబు; 
ఇచ్చెదన్‌; వేడుము= కోరుకొమ్ము; అనినన్‌= అనగా; శకుంతలయున్‌, నాచిత్తంబు= నామనస్సు; ఎప్పుడున్‌= అన్నివేళలా; 
ధర్మువునందున్‌+అ= ధర్మంలోనే; తగిలి, ఉండను= ఆసక్తి కలిగి ఉండేటట్టూ; నాకున్‌, ఉద్భవించెడు, పుత్రుండు= నాకు 
పుట్టే కొడుకు; దీర్భ+ఆయున్‌+ఆరోగ్య+ఐశ్యర్య, బల, సమన్వితుండును= దీర్భమైన ఆయుస్సుతోనూ, ఆరోగ్యంతోనూ, 
సంపదలతోనూ, బలంతోనూ కూడినవాడూ; వంశకర్తయున్‌= పుట్టిన వంశానికి కీర్తిప్రతిష్టలు కలిగించి తన తరువాతివారిని 
తనవంశజులుగా పేర్కొనేటట్టు చేసే ప్రముఖుడు వంశకర్త - అటువంటివాడుగానూ; కాన్‌, వలయున్‌, అనినన్‌= కావలెనని 
కోరగా; ఆ+మహాముని= ఆ కణ్వామహర్షి; కరుణించి= దయచూపి; దాని, కోరిన, వరంబు+ఇచ్చి= ఆమె కోరిన వరాన్ని ఇచ్చి; 
యథాకాల విధులన్‌= ఆయా సమయాలలో చేయదగిన శాస్త్రోక్త పద్దతులతో; గర్భ, సంస్కార, రక్షణంబులు, చేయించి= (స్త్రీ 
గర్భము తాల్చినప్పుడూ, ఆ గర్భము పెరుగుతున్నప్పుడూ గర్భస్థ శిశువు రక్షణం కోసము చేసే విధులను చేయించి; 
ఉన్నంతన్‌= ఉండగా; వర్షతయంబు, సంపూర్ల్ణంబు+ఐనన్‌= మూడేండ్లు నిండగా; శకుంతలకున్‌; భరతుండు; ఉదయించి= 
పుట్టి; కణ్వ, నిర్వర్తిత, జాతకర్మ+ఆది, (క్రియాకలాపుండు+అయి= కణ్వునిచేత చేయించబడిన జాతకర్మ మొదలైన 
సంస్కారక్రియలతో కూడినవాడై; పెరుంగుచున్‌= పెద్దవాడౌతూ; కర, తల+అలంకృత, చ(క్రుండును= అరచేతియందు 
అమరిన చకక్రరేఖ అనే సాముద్రిక లక్షణం కలవాడున్నూ; చక్రవర్తి లక్షణ, లక్షితుండును= చక్రవర్తి కాగలిగే లక్షణాలు 
శరీరంమీద సాముద్రికంగా కనబడుతున్నవాడూ; సింహ, సంహననుండును= సింహంయొక్క శరీరంవంటి శరీరం కలవాడున్నూ; 
దీర్భ్ధబాహుండును= పొడ వైన చేతులు కలవాడున్నూ; అనంత, జవ, సత్త్వ, సంపన్నుండును+ఐ= అపారమైన వేగాన్నీ బలాన్నీ 
కలవాడున్నూ అయి; పరణగుచున్‌= ఒప్పారుతూ. 


తాత్సర్యం: 'నీధర్మప్రవర్తనకు నేను మెచ్చాను. నీవు కోరిన వరం ఇస్తాను. వేడుకొమ్ము' అని కణ్వమహర్షి అనగానే 
శకుంతల 'నా మనస్సెల్లప్పుడూ ధర్మంలోనే లగ్నమై ఉండాలి” అనీ, “నాకు పుట్టే కొడుకు దీర్చాయువు, ఆరోగ్యం, 
ఐశ్వర్యం, బలం కలిగి వంశకర్తగా |ప్రసిద్దికెక్కాలి' అనీ కోరింది. అందుకు ఆ మహాముని కరుణించి శకుంతల 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసము 365 


కోరిన వరాన్ని ఇచ్చి గర్భవతికి చేయవలసిన సంస్కార రక్షణ విధులను చేయించి ఉండగా, మూడేళ్ళు నిండిన 
తరువాత ఆమెకు భరతుడు జన్మించాడు. కణ్వమహర్షి అతనికి జాతకర్మాది క్రియాకలాపాలు జరిపించగా 
పెరుగుతున్నాడు. అరచేతిలో చక్రరేఖ కలవాడు, చక్రవర్తి లక్షణాలన్నీ ముద్రించుకొన్న మేను కలవాడు. సింహంవలె 
సర్వాంగసుందరుడు, పొడుగైన చేతులు కలవాడు, అపారమైన వేగమూ, బలమూ కలవాడై భరతుడు విలసిల్లాడు. 


విశేషం: భరతుడు పుట్టుకతోనే చక్రవర్తి కాదగిన సాముద్రిక చిహ్నాలు కలిగిఉన్నాడు. అరచేతిలో చక్రరేఖ రాజయోగాన్ని 
సూచిస్తుంది. “చ(క్రాసి చాప వజ్రాభా । రేఖాః కుర్వంతి భూపతిమ్‌” - అని సాముదైకశా(స్త్రం. చక్రం, ఖడ్గం, విల్లు వజ్రాయుధం 
వంటి రేఖలు కలవాడు తప్పక రాజౌతాడని శాస్త్రం. 


మ. _ అమితోగ్రాటవిలోనం గ్రుమ్మరు వరాహవ్యాళశార్జూల ఖ 
డ్లమదేభాదుల( బట్టి తెచ్చి ఘను(డై కణ్వాశ్రమోపాంత భూ 
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ 
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానాశైశవక్రీడలన్‌. 64 


ప్రతిపదార్థం: శాకుంతలుండు= శకుంతలయొక్క కుమారుడైన భరతుడు; బలిమిమైన్‌= బలంతో; అమిత+ఉ(గ్ర+అటవిలోనన్‌= 
ఎంతో భయంకరమైన అడవిలో; క్రుమ్మరు= తిరుగాడు; వరాహ, వ్యాళ, శార్జూల, ఖడ్గ, మద+ఇభ, ఆదులన్‌= అడవిపందులను, 
పాములను, పులులను, ఖడ్గమృగాలను, మదపుటేనుగులను, మరి ఇతరమృగాలను; పట్టి, తెచ్చి= పట్టుకొని, తీసికొనివచ్చి; 
ఘను(డు+ఐ= ప్రముఖుడు+ఐ; కణ్వ+ఆ(శ్రమ+ఉపాంత+భూజములందున్‌= కణ్వునియొక్క ఆశ్రమం యొక్క సమీపంలోని 
చెట్లకు; ఓలిన్‌+అ= వరుసగా; కట్టుచున్‌= కట్టివేస్తూ; తగిలి= ఆసక్తితో; మద+ఇభంబులన్‌, ఎక్కుచున్‌= అడవికి సంబంధించిన 
మదించిన ఏనుగులపై ఎక్కి స్వారిచేస్తూ; నానా, శైశవ, (క్రీడలన్‌= అనేకరకా లైన బాల్యక్రీడలతో; ఒప్పెన్‌= ఒప్పారెను. 


తాత్సర్యం: భరతుడు అపారబలంతో అతిభయంకర మైన అడవులలో తిరుగాడే అడవిపందులను, పాములను, 
పులులను, ఖడ్గమృగాలను, మదించిన ఏనుగులను ఇంకా తదితరమృగాలను అవలీలగా పట్టి తెచ్చి ఘటికుడై ఆ 
ఆశ్రమ సమీప(ప్రాంతంలో ఉన్న చెట్లకు వరుసగా కట్టివేస్తూ, ఆసక్తితో అడవిలో తిరిగే మదించిన ఏనుగులపై ఎక్కి 
స్వారిచేస్తూ తన బాల్యక్రీడలను అనేకవిధాలుగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. 


విశేషం: తండ్రి యైన దుష్యంతుడు పెద్దవా డైన తరువాత (ప్రదర్శించిన బలాన్ని భరతుడు బాల్యంలోనే ప్రదర్శించాడు. 
శాకుంతలుండు అంటే శకుంతులయొక్కపుత్రుడని అర్థం. స్రీభ్యోడకొ అని ఢక్‌ప్రత్యయాదులు వచ్చి శాకుంతలేయుడు అని 
కావలసింది. కాని, ఉత్సర్లశా(స్తంచేత మహాకవి ప్రవర్తింపచేశాడని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ప్రసాదగుణమి శ్రిత మైన ఓజోగుణరచన 
బాలవీరుడి పరా(క్రమవర్లనంలో సహజంగా రాణించింది. 


వ. ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దనమహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి 
యాశ్చర్యం బంది యందులమునులెల్ల నాతనికి సర్వదమనుం డను నామంబు. జేసిరి; కణ్వమహామునియు 
నక్కునూరు నుదార తేజోరూప విక్రమ గుణంబులకు సంతసిల్లి *వీ. డఖిల భువన యౌవరాజ్యంబునకు 
సమర్థుం డగు సమయం బరుగుదెంచె' నని విచారించి యొక్కనాండు కూంతున కి ట్లనియె. 65 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; వనంబులోని= అరణ్యంలోని; సర్వనత్త్యంబులను= అన్నిమృగాలనూ; తన, 
మహత్‌+సత్త్యంబునన్‌, చేసి= తనయొక్క గొప్పదైన బలంచేత; దమియించుచున్‌+ఉన్నన్‌= అణచివేస్తూ (నశింపచేస్తూ) 
ఉండగా; అందుల, మునులెల్లన్‌= అక్కడి మునులందరు; ఆతనిన్‌= భరతుడిని; చూచి; ఆశ్చర్యంబు+అంది= అబ్బురపడి; 
ఆతనికిన్‌= భరతుడిని; సర్వదమనుండు= అన్నింటిని అణచువాడు; అను, నామంబున్‌, చేసిరి= అనే అర్థం గల బిరుదనామం 
పెట్టారు; కణ్వ, మహత్‌+మునియును; ఆ+కుమారు+ఉదార, తేజో, రూప, విక్రమ, గుణంబులకున్‌= ఆ బాలునియొక్క 
ఉత్తమ తేజస్సు ((ప్రకాశం)కూ, ఆకారసౌష్ట్థవానికీ, పరాక్రమగుణాలకూ; సంతసిల్లి= సంతోషించి; వీడు= ఈ భరతుడు; అఖిల, 
భువన, యౌవరాజ్యంబునకున్‌= సమస్త రాజ్యానికి యౌవరాజ్య పదవికి; సమర్భుండు+అగు, సమయంబు= యోగ్యుడైన 
సమయం; అరుగుదెంచెను+అని= వచ్చింది అని; విచారించి= ఆలోచించి; ఒక్కనాండు= ఒకరోజున; కూయనకున్‌= పుత్రిక 
అయిన శకుంతలతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈవిధంగా అరణ్యంలోని అన్ని జంతువులనూ తన మహాబలంచేత అణచివేస్తున్న భరతుడిని చూచి 
ఆశ్చర్యపడి అక్కడి మునులందరూ అతడికి 'సర్వదమనుడు” (అన్నింటిని అణచివేసేవాడు) అనే పేరుపెట్టి పిలిచారు. 
కణ్యమహామునికూడా ఆ బాలుడి ఉదాత్తతేజస్సును, రూపాన్నీ, పరాక్రమగుణాలనూ చూచి సంతసించి అతడు 
సమస్తరాజ్యానికి యువరాజుగా ఉండదగిన సమయం వచ్చిం దని భావించి ఒకనాడు కూతు రైన శకుంతలతో 
ఈవిధంగా అన్నాడు. 


ఆ. ఎట్టిసాధ్వులకును బుట్టిన యిండ్లను । బెద్దకాల మునికి తద్ద తగదు; 

పతులకడన యునికి సతులకు ధర్మువు; | సతుల కేడుగడయు. బతుల చూవె. 66 
ప్రతిపదార్థం: ఎట్టి, సాధ్వులకును= ఎటువంటి పతివ్రతలకైనను; పుట్టిన, ఇండ్లను= వారివారి పుట్టిండ్లలో; పెద్దకాలము+ఉనికి= 
చాలకాలం ఉండటం; తద్ద, తగదు= ఎంతమాత్రం (అత్యంతం) ఉచితం కాదు; సతులకున్‌= ఇల్లాళ్ళకు; పతుల, కడన్‌= 


భర్తలదగ్గరే; ఉనికి= ఉండటం; ధర్మువు= ధర్మం, న్యాయం; సతులకున్‌= వివాహితులకు; పతులు+అ= భర్తలే; ఏడు+కడయున్‌= 
ఏడురకాలైన రక్ష; (గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవం, దాత - అనేవారు ఏడురకాలైన రక్షలు); చూవె= సుమా! 


తాత్సర్యం: ఎటువంటి పతి(వ్రతలకైనా పుట్టినిళ్ళలో ఎక్కువకాలం ఉండటం ఎంతమాత్రం ఉచితం కాదు. ఇల్లాళ్ళకు 
భర్తలదగ్గర ఉండటమే ధర్మం. భార్యలకు భర్తలే సర్వరక్షకులు (ఏడుగడలు) సుమా! 


విశేషం: నన్నయగారి సూక్తినిధిత్వానికి ఈపద్యం ఒక చక్కని ఉదాహరణం. 


కణ్యమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట (సం. 1-68-10) 


వ. “కావున నీ విక్కునూరునిం దోడ్మొని నీపతిపాలికి నరుగు' మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఅం 
దోడువంచిన, శకుంతలయు దౌష్యంతిం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత 
ప్రధానపారజనపరివృతుండై యున్న యారాజుం గనుంగొని. 67 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నీవు; ఈ+కుమారునిన్‌= ఈ బాలుడిని, లేదా, పుత్రుడిని; తోడ్కొని= వెంటతీసికొని; నీ, 
పతి, పాలికిన్‌= నీభర్త దగ్గరకు; అరుగుము= వెళ్ళుము; అని; మహాతపోధనులు+ఐన= గొప్పదైన తపస్సే ధనంగా కలవారైన; 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 367 


తన, శిష్యులన్‌; కొందబన్‌; తోడు, పంచినన్‌= తోడుగా వెంట పంపగా; శకుంతలయున్‌; దౌష్యంతిన్‌= దుష్యంతుడి పుత్రుడైన 
భరతుడిని; తోడ్కొని= వెంటతీసికొని; దుష్యంతుపాలికిన్‌, వచ్చి= దుష్యంతుడివద్దకు వచ్చి; సకల, సామంత, మంత్రి, 
పురోహిత, (ప్రధాన, పౌరజన, పరివృతుండు+ఐ, ఉన్న= అందరు సామంతులు, మంత్రులు, పురోహితులు, సేనాపతులు, 
పురజనులచేత కూడినసభలో ఉన్నవాడైన; ఆ, రాజున్‌, కనుంగొని= ఆదుష్యంతుడిని చూచి. 


తాత్సర్యం: 'కాబట్టి నీ వీ కుమారుడిని తీసికొని నీభర్తవద్దకు పొమ్ము" అని గొప్ప తపస్వులైన శిష్యులను కొందరిని 
తోడిచ్చి పంపగా శకుంతలకూడ భరతుడిని వెంటతీసికొని దుష్యంతుడి వద్దకు వచ్చి, సామంతులు, మంత్రులు, 
పురోహితులు, (ప్రధానులు, పౌరజనులతో కూడి ఉన్నసభలో ఆ రాజును చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. గురునాశ్రమంబునను ము । న్వరుదుగ6 బతివలన( గనిన యనురాగము నా 

దరణము ననుగ్రహంబును । గరుణయు సంభ్రమము నపుడు గానక యెడలోన్‌. 68 
ప్రతిపదార్థం: మున్ను= పూర్వం; గురు, ఆశ్రమంబునను= తండ్రియైన కణ్వుడి ఆశ్రమంలో; అరుదుగన్‌= అపూర్వంగా; 
పతివలనన్‌= భర్తఐన దుష్యంతుడిలో; కనిన= చూచిన; అనురాగమున్‌= వలపునూ; ఆదరణమున్‌= ఆప్యాయతయూ; 


అను[గ్రహంబును= అనుకూలతయూ; కరుణయున్‌= దయయు; సంభ్రమమున్‌= తొట్రుపాటుతో కూడిన ఆసక్తియు; 
అపుడు; కానక= చూడక; ఎడలోన్‌= మనసులో. 


తాత్పర్యం: పూర్వం తండ్రిఆశ్రమంలో అపూర్వంగా తనపతి తనపట్టచూపిన వలపును, ఆదరాన్నీ, దయనూ, 
ఆసక్తినీ అప్పుడు కానక హృదయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: కణ్యాశ్రమంలో దుష్యంతుడు శకుంతలను గాంధర్వవివాహం చేసికొన్న ఘట్టంలో ఆ దుష్యంతుడి పాత్రలో పోషించిన 
భావ(క్రమాన్ని వ్యంగ్యంగా నన్నయ ఇక్కడ సూచించాడు. ఇది కథాకథనళిల్పంలో ఒకభాగం. ఎన్నో యేళ్ళ క్రితం జరిగిన 
ఆఘట్టాన్ని మధురస్మృతిగా సమీక్షించింది శకుంతల. అది వమ్ము కావటంతో ఆమెహృదయం వికలమైపోయింది. 


క. ఎటు(గ డొకొ నన్ను; నెటి(గియు । నెటుంగని యట్లుండునొక్కొ; యెడ దవ్వగుడున్‌ 
మటిచెనొకొ! ముగ్గు లధిపులు । మటివరె బహుకార్యభారమగ్నులు కారే. 69 


ప్రతిపదార్థం: నన్నున్‌; ఎణుగడు+ఒకొ= నన్ను ఎణుగడా?; ఎటీ(గియున్‌, ఎబుగని, అట్లు+ఉండును+ఒక్కొ= గుర్తించికూడ 
గుర్తించనట్టు ఉంటున్నాడో(నటిస్తున్నాడో) ఏమో; ఎడ, దవ్వు+అగుడున్‌= చూచిచాలకాలంకావటంచేత; మజచె నొకొ= 
మరచిపోయాడో ఏమో; అధిపులు= రాజులు; ముగ్దులు= మూఢులు( మరపు ఎక్కువగా కలవారు అనిభావం); మణవరె= 
మరచిపోరా; బహు, కార్య, భార, మగ్నులు, కారే= పలు పనులఒత్తిడులలో మునిగిఉంటారుకదా! 


తాత్సర్యం: ఇతడు నన్ను గుర్తించలేదా? గుర్తించికూడ గుర్తించనట్టు నటిస్తున్నాడా? చాలకాలం కావటంచేత 
మరచాడో ఏమో; రాజులు అనేకకార్యాలలో మునిగి ఉంటారు కదా! అందువలన వారికి మరపు వింతకాదు. 
(ప్రభువులు మూఢులు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తలంపంగ నాండు పల్మినవిధం బెడం దప్పంగ వీడె నొక్కొ చూ 
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో? 
కలయంగ6 బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండంగా 
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్‌. 70 


ప్రతిపదార్థం: తలయంగన్‌= ఆలోచింపగా; నాండు= పెండ్జినాడు; పల్కిన, విధంబు= మాటాడిన పద్దతి; ఎడన్‌, తప్పంగన్‌ 
వీడెను+ఒక్కొ= మనసుమారి వదలిపెట్టాడా ఏమి? చూడ్కులు= చూపులు; ఏరసంబులు+ఐ= విముఖంగా; కరము, (కూరములు= 
మిక్కిలి కఠినాలు; ఐన, నిమిత్తము+ఏమియో= అయినకారణ మేమిటో?; నవ, ప్రియులు+ఐన= (క్రొత్తదనాన్నే ఎల్లప్పుడు 
పేమించేవారైన; ధరా+అధినాథులన్‌= భూపతులను; కలయంగన్‌= కలుపుగోలుతనంతో; పల్కరించిరి= మాటాడా రనీ; 
ఉపకారులును+ఐరి+అని= మేలుచేసినవారైనారనీ; బుద్దిమంతులు= తెలివిగలవారు; నమ్మి+ఉండయగాన్‌, వలవదు= 
నమ్మిఉండకూడదు. 


తాత్సర్యం: ఆలోచించగా, ఈరాజు పెండ్లినాడు పలికినపద్దతిని మనసు మార్చుకొని వదలిపెట్టినాడా ఏమి? 
అతనిచూపులు నాయెడ విరసంగా, అత్యంత కఠినంగా ఉన్నవి. కారణ మేమిటో? (క్రొత్తక్రొత్తవాటినే (ప్రేమించే 
రాజులను (క్రొత్తగా వారు కలిసినప్పుడు) కలుపుగోలుతనంతో పల్కరించా రనీ, ఉపకారులై వ్యవహరించా రనీ 
బుద్దిమంతులు వారిని నమ్మి ఉండరాదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. శకుంతలమాటలలో పాలకులస్వ భావాన్ని నన్నయ పరోక్షంగా అధిక్షేపించాడు. 


వ. అని తలంచి చింతాక్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున. 71 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: ఆ విధంగా భావించి దుఃఖంచేత ఆవరింపబడిన హృదయంతో శకుంతల మనస్సులో ఇంకనూ ఇలా 


అనుకొన్నది. 
క. మజచిన6 దలంపింపంగ నగు; । నెజుంగని నాం డెల్లపాట నెటింగింప నగున్‌; 
మణి యెటి(గి యెజుంగ నొల్లని । కజిటిం దెలుపంగ6 గమలగర్గుని వశమే. 72 


ప్రతిపదార్థం: మజచినన్‌= (ఎవరైనా ఒక అంశాన్ని నిజంగా) మరచిపోయినట్టయితే; తల(పింపంగన్‌+అగున్‌= జ్ఞప్తికి తేవచ్చును; 
ఎయింగనినాండు=(ఎవరైనా అసలు) తెలియనిస్థితిలో ఉన్నప్పుడు; ఎల్లపాటన్‌= అన్నివిధాలయత్నించి ఏదోపద్దతిలో; ఎజి 
గింపన్‌+అగున్‌= తెలియచెప్పవచ్చును; మటీ= కాని; ఎటీంగి= తెలిసికూడ; ఎణుంగన్‌+ఒల్లని= తెలియటానికి అంగీకరించని, 
లేదా, తెలియనట్టు నటించే; కజటిన్‌= మోసగాడికి; తెలుపంగన్‌= తెలియచెప్పటం; కమల, గర్భుని, వశమే?= (బ్రహ్మదేవుడి 
వశమా? కాదని భావం. 


తాత్పర్యం: ఎవరైనా నిజంగా మరచిపోతే జ్ఞాపకం చేయవచ్చును; అసలు తెలియనప్పుడు ఏ పాటుపడి అయినా 
తెలియచెప్పవచ్చును. కాగా, తెలిసి కూడ తెలియని వాడివలె నటించే మోసగాడికి తెలియజేయటం (బ్రహ్మతరంకూడా 
కాదు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 369 


విశేషం: నన్నయ రుచిరార్జసూక్తికి ఇది చక్కని నిదర్శనం. ఈసూక్తివినగానే భర్భహరిసుభాషితాలలోని మూర్ధపద్దతిలో 
చెప్పబడిన ఈసుభాషితం స్ఫురిస్తుంది. “అజ్ఞఃసుఖ మారాధ్యస్సుకత రమారాధ్యతే విశేషజ్ఞః, జ్ఞానలవదుర్విద్యంబ్రహ్మాపినరం న 
రంజయతి'. దీనికి ఏనుగు లక్ష్మణకవి అనువాదం తెలుగునాట (ప్రసిద్ధం. “తెలియని మనుజుని సుఖముగం౭ దెలుపం దగు 
సుఖతరముగ దెలుప(గవచ్చున్‌ దెలియనివానిం, దెలిసియు6 దెలియని నరుందెల్ప (బ్రహ్మదేవుని వశమే.” 


వ. అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నాపూర్వవృత్తాంతంబెల్ల నెఖింగించి యే నిక్కుమూరుం జూపుదు” 
నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. 73 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికి; వచ్చి= ఇక్కడకు వచ్చి; మిన్నక= ఊరక; పోవన్‌+కాదు= తిరిగిపోవటం తగదు; 
కావునన్‌= కాబట్టి; ఆ, పూర్వవృత్తాంతంబు+ఎల్లన్‌= ఆ ముందు జరిగిన కథనంతా; ఎటింగించి= తెలిపి, జ్ఞాపకంచేసి; ఏను= 
నేను(శకుంతల); ఈ+కుమారున్‌= ఈకొడుకును; చూపుదును+అని, మనంబునన్‌, నిశ్ళయించి= చూపిస్తానని మనస్సులో 
నిర్ణయించుకొని; శకుంతల; ఆ, రాజునకున్‌= ఆ దుష్యంతుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: 'అయినప్పటికిని, ఇంతదూరం వచ్చి ఏమీ సాధించకుండా ఊరక తిరిగిపోవటం తగదు కాబట్టి, 
మునుపు జరిగిన కథనంతా జ్ఞాపకంచేసి, నేను ఈ కుమారుడిని ఆతడికి చూపిస్తా నని మనస్సులో నిశ్చయించుకొని 
శకుంతల దుష్యంతుడితో -ఈ విధంగా పలికింది. 


క. జననాథ! వేంట నెపమున । గొనకొని కణ్వాశ్రమమునకున్‌ వచ్చి ముదం 

బున నందు నాకు నీయి । చ్చిన వరము దలంపవలయు. జిత్తములోనన్‌. 74 
ప్రతిపదార్థం: జననాథ= ప్రజలకు (ప్రభువైన ఓ దుష్యంతుడా!; వే(ట, నెపమునన్‌= వేట అనే మిషతో; గొనకొని= పూని 
(కావాలని); కణ్వ+ఆ(శ్రమమునకున్‌, వచ్చి= కణ్వ మహర్షియొక్క ఆశ్రమానికి వచ్చి; అందున్‌= ఆ ఆశ్రమంలో; ముదంబునన్‌= 


సంతోషంతో; నాకున్‌= (శకుంతలకు); నీ, ఇచ్చిన, వరము= నీవు ఇచ్చిన వరాన్ని (ప్రథమకు షష్టి); చిత్తములోనన్‌= 
మనస్సులో; తలంపన్‌, వలయున్‌= జ్ఞాపకం చేసికొనవలసింది. 


తాత్సర్యం: ఓరాజా! వేట అనే మిషతో కావాలని సప్రయత్నంగా కణ్య్వమహాముని ఆశ్రమానికి వచ్చి, అక్కడ నీవు 
సంతోషంగా నాకు ఇచ్చిన వరాన్ని మనసులో జ్ఞాపకం చేసికొమ్ము! 


విశేషం: 60వ పద్యంలో శకుంతల అడుగగా దుష్యంతుడు (ప్రసాదించిన వరం (ప్రస్తావింపబడుతున్నది. శకుంతలాదుష్యంతుల 
నడుమ రహస్యంగా ఏర్పడిన ఒప్పంద మిది. అది విస్మరింపబడితే కథాకార్యమంతా భగ్నమైపోయినట్లె. ఆ వరానికి సాక్షు 
లెవ్వరూ లేరు. శకుంతలాదుష్యంతులే దానికి సాక్షులు. అందులో దుష్యంతుడు విస్మరించినట్టు నటిస్తూ ఆ సత్యాన్ని 
అబద్దంగా మార్చటానికి యత్నిస్తున్నాడు. అందుకే శకుంతలకు ఆవేదన. 


క. బాలార్మతేజు( డగు నీ | బాలుండు నీకొడుకు వీని. బౌరవకుల ర 
త్నాలంకారు నుదార గు । ణాలయు యువరాజు. జేయు మభిషేకముతోన్‌. 75 


ప్రతిపదార్థం: బాల+అర్క, తేజుండు+అగు= బాల॥ (ఉదయించిన) సూర్యుని (ప్రకాశంవంటి (ప్రకాశం కలవాడైన; ఈ బాలుడు, 
ఈ చిరంజీవి; నీ, కొడుకు= నీయొక్క కుమారుడు; పౌరవ, కుల, రత్న+అలంకారున్‌= పూరుమహారాజు వంశకర్తగా వెలసిన 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


-ఈవంశానికి అలంకారమైన వాడూ; (అయిన); వీనిన్‌= ఈ భరతుడిని; అభిషేకముతోన్‌= రాజ్యాభిషేకంతో, యువరాజున్‌: 
చేయుము; 


తాత్సర్యం: బాలసూర్యుడివలె వెలుగుతున్న ఈ బాలుడు నీ కొడుకు. పౌరవవంశానికే అలంకార మైనవాడూ, 
ఉత్తమగుణాలకు నెలవైనవాడూ అయిన ఇతడిని యువరాజుగా అభిషేకించుము. 


విశేషం: 74, 75 పద్యాలలో శకుంతల మాటనేర్పిరితనాన్ని, జౌచిత్యాన్ని ప్రదర్శించింది. కణ్యాశ్రమంలో సంగమానికి పూర్వం 
దుష్యంతుడు వరమిచ్చాడు. ఆ సంగతి జ్ఞాపకం చేసింది. ఆ పైన జరిగిన గాంధర్వవిధి వివాహాన్ని (ప్రస్తావించకుండా, 
పుత్రోదయాన్నీ, అతనియౌవరాజ్యాధికారాన్నీ పేర్కొన్నది. నిండుసభలో మాటాడేటప్పుడు పాటింపవలసిన లోకజ్జతను శకుంతల 
పాటించింది. గాంధర్వవివాహవిషయం ధ్వనిమయం చేయటం నన్నయ రచనాశిల్పం. 


దుష్యంతుడు శకుంతలను నిరాకరించుట (సం. 1-68-18) 


వ. అనిన విని దుష్యంతుండు దానినంతయు నెటింగియు నెటుంగనివా(డ పోలె ని ట్లనియె. 76 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: శకుంతల ఆవిధంగా అన్న మాటలు విని దుష్యంతుడు ఆ సంగతి అంతయు తెలిసికూడ తెలియనివాడి 
వల ఈ విధంగా అన్నాడు. 


క. ఏ నెటు(గ నిన్ను నెక్కడి | దానవు? మిన్నకయ యనుచితంబులు పలుకం 
గా నేల? యరుగు మంబురు । హానన! యెందుండి వచ్చి తందులకు వడిన్‌. 77 


ప్రతిపదార్థం: అంబురుహ+ఆనన!= పద్మంవంటి ముఖం కలదానా! (శకుంతలా!); ఏన్‌= నేను; నిన్నున్‌; ఎణు(గన్‌= 
ఎరుగను; ఎక్కడి, దానవు= ఎక్కడ పుట్టినదానవు? నీవు అసలు ఎవరవు?; ఎక్కడినుండి వచ్చినదానవు? అని మూడు అర్థాలు 
చెప్పవచ్చును; మిన్నక+అయ= ఊరకయే; అనుచితంబులు= కూడనిమాటలు; పలుకంగాన్‌+ఏల= పలకటం ఎందుకు? 
(వలదు అని భావం); ఎందున్‌+ఉండి, వచ్చితి(వి)= ఎక్కడినుండి వచ్చావో; అందులకున్‌= ఆ ప్రదేశానికి; వడిన్‌= వేగంగా; 
అరుగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: పద్మముళీ! నిన్ను నేను ఎరుగను; నీ వసలు ఎవరవు; ఊరకే ఒప్పని మాటలు మాటలాడుతా 
వెందుకు? ఎక్కడనుండి వచ్చావో అక్కడికే తిరిగివెళ్ళుము. 


వ. అనిన విని, వెల్లనై, వెచ్చనూర్ది, నిశ్చేష్టిత యై, కెందమ్మిరేకులవలనం దొరంగు జలకణంబులపోలె. గోపారుణిత 
నయనంబుల బాపష్పకణంబులు దొరంగం దలవాంచి, యారాజుం గటాక్షించుచు, హృదయసంతాపంబు 
దనకుం దాన యుపశమించుకొని, పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కి ట్లనియె.78 


ప్రతిపదార్థం: అనినన్‌= అని రాజు పల్కగా; విని; వెల్లన+ఐ= తెల్లబోయి; వెచ్చన్‌+ఊర్చి= వేడిగా నిట్టూర్పు విడిచి; 
నిశేష్టిత+ఐ= చేతలు లేనిదై, కాలుచేతులాడనిదై; కెంపు+తమ్మి, రేకులవలనన్‌, తొరంగు, జలకణంబుల, పోలెన్‌= ఎ(ర్రతామరపూల 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 371 


రేకులనుండి జారే నీటిబిందువుల వలె; కోప+అరుణిత, నయనంబులన్‌= కోపంచేత ఎర్రబారిన కన్నులనుండి; బాప్పకణంబులు= 
కన్నీటిబిందువులు; తొరంగన్‌= కారగా; తల, వాంచి= తలను వంచికొని; ఆ, రాజున్‌= ఆ దుష్యంతుడిని; కటాక్షించుచున్‌= 
కనుకొసలలోనుండి చూస్తూ; హృదయ, సంతాపంబు= మనోవేదనను; తనకున్‌+తాను+అ= తనకుతానే, స్వయంగా; 
ఉపశమించుకొని= తగ్గించుకొని; పెద్దయున్‌+(ప్రొాద్దు= చాలసేపు; చింతించి= విచారించి; శకుంతల; ఆ, రాజునకున్‌= ఆ 
దుష్యంతునికి; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: దుష్యంతుడిమాటలు విని శకుంతల తెల్లబోయి, చేష్ట లుడిగి, ఎగ్రతామరపూల రేకుల పైనుండి జారుతున్న 
నీటిబిందువులవలె కోపంచేత ఎర్రబారిన కన్నులనుండి కన్నీటిబిందువులు కారుతూఉండగా, తలవంచుకొని ఆ 
రాజును (క్రీగంటిచూపులతో చూస్తూ మనోవేదనను తనకు తానే అణచుకొని, చాలసేపు విచారించి ఆ రాజుతో ఈ 
విధంగా పలికింది. 


విశేషం: ఇక్కడ దుఃఖతీవ్రతవలన కలిగే వైవర్ష్యం, స్తంభం, అ(శ్రుపాతం అనే సాత్మికభావాలు శకుంతలయందు సహజంగా 
వర్లించబడినవి. బాప్ఫవర్లనంలోని ఉపమాలంకారం సార్ధకం. 
ల (a) (53. 


కుపిత యైన శకుంతల దుష్యంతునకు ధర్మప్రబోధ మొనరించుట. (సం. 1-68-22) 


ఆ. ఏల యెటుక లేని యితరుల యట్ల నీ । వెటు(గ ననుచు బలికె దెటి(గి యెటింగి; 
యేన కాని దీని నెటు(గ రిం దొరు లని । తప్పంబలుక నగునె ధార్మికులకు! 79 


ప్రతిపదార్థం: నీవు= నీవు (దుష్యంతుడు); ఎజీింగి= అన్నివిషయాలు బాగా తెలిసికూడ; ఎతు(గను+అనుచున్‌= (తెలిసినదానిని) 
తెలియదు, అంటూ; ఎఖుక, లేని; ఇతరులు+అ+అట్లు+అ= అజ్ఞానుల వలె ఎవరో మాటాడినట్టు; పలికెదు= మాట్లాడుతావు; 
ఇందున్‌= ఇక్కడ; దీనిని= ఈ విషయాన్ని, లేదా, ఈ శకుంతలను; ఏను+అ, కాని= నేను మాత్రమేకాని; ఒరులు= 
ఇంకొకరు; ఎణు(గరు+అని= తెలియరని; ధార్మికులకున్‌= ధర్మాత్ములకు, ధర్మాత్ములైన మీకు (దుష్యంతునకు); తప్పన్‌, 
పలుకన్‌, అగును+ఎ= అబద్దమాడవచ్చునా? (కూడదని భావం). 


తాత్సర్యం: అన్నీ బాగా తెలిసికూడ నాకు తెలియదు అని ఎవరో తెలియని ఇతరులవలె ఎందుకు మాటాడుతావు? 
ఇక్కడ దీనిని నేనే కాని ఇతరు లెవ్వరు ఎజుగ రని (సాక్షులు లేరని) ధర్మాత్ములైనవారు అబద్దమాడవచ్చునా? 
(తగదని భావం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'తప్పంబలుక నగునె ధార్మికులకు” అనే వాక్యం సాధారణలోకధర్మంగానూ, దుష్యంతుని 
పట్ల వర్తించే అధిక్షేపంగానూ [గ్రహించవచ్చును. 
a అవి a 


చ. విమలయశోనిధీ! పురుషవృత్త మెటుంగుచునుండు. జూవె వే 
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్‌ 
యముండును జంద్రసూర్యులు నహంబును రాత్రియు న న్మహాపదా 
ర్థము లివి యుండంగా నరుండు దక్క్మొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్‌. 80 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విమలయశోనిధీ!= నిర్మలమైన కీర్తికి నెలవైనవాడా!; వేదములును= వేదాలున్నూ; పంచభూతములు= భూమి, 
నీరు, అగ్ని, వాయువు, ఆకాశము - అనే అయిదు ప్రకృతులున్నూ; ధర్మువు= ధర్మమున్నూ; సంధ్యలు= ఉదయసంధ్య, 
సాయంసంధ్య అనే రెండున్నూ; అంతర్‌+ఆత్మయున్‌= హృదయమున్నూ; యముండును= (మృత్యువునకు అధిదేవత ఐన) 
యముడూ; చంద్ర, సూర్యులు= చంద్రుడూ, సూర్యుడూ; అహంబును= పగలూ; రాత్రియున్‌= రాత్రియూ; అన్‌, 
మహత్‌+పదార్థములు= అనబడే మహాపదార్థాలు; పురుషవృత్తము= నరుని చరిత్రాన్ని (నరులు చేసే పనులను); 
ఎణుంగుచున్‌+ఉండున్‌+చూవె= తెలిసికొంటూ ఉంటాయిసుమా!; ఇవి, ఉండంగాన్‌= ఈ మహాపదార్థాలు ఉండగా; నరుండు= 
మానవుడు; తన్ను= తనను తాను; (ముచ్చిలన్‌= దొంగిలింపగా, వంచింపగా; తక్కొనన్‌ (తల+కొనన్‌), నేర్చునె= పూనుకొనగలడా? 
(పూనుకొనలేడని భావం). (యుచ్చిలన్‌= వంచించుకొని; తక్కు+ఒననేర్చునె= వేరువిధంగా చేయపూనుకొనునా? అనికూడ 
చెప్పవచ్చును.) 


తాత్సర్యం: నిర్మలమైన కీర్తికి నిధివంటివాడ వైన దుష్యంతుడా! వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయసంధ్యలు, 
హృదయం, యముడు, చంద్రసూర్యులు, పగలు, రాత్రి - అనే మహాపదార్థాలు నరులవర్తనాన్ని ఎప్పుడూ గమనిస్తూనే 
ఉంటాయిసుమా! ఆ మహాపదార్థాలు ఉండగా నరుడు తనంతట తాను వంచించుకోగలడా! (సత్యాన్ని దాచుకొనగలడా, 
లేదా, తాను చేసిన దానిని దాచుకొనగలడా?), (లేడని భావం). 


విశేషం: 'విమలయశోనిధీ! అన్న సంబోధనం సార్థకం. అసలే అచ్చమైన కీర్తికలవాడవు ఇప్పుడు అసత్యమాడి నీ కీర్తికి మచ్చ 
తెచ్చుకోవద్దన్న హెచ్చరిక అందులో గమ్యం. 


“ఆదిత్యచంద్రావనిలో నలళ్ళ, ద్యౌర్ఫూమి రాపో హృదయం యమళశ్చ 

అహశ్చ రాత్రిశ్ళ ఉభే చ సంధ్యే, ధర్మశ్చ జానాతి నరస్య వృత్తమ్‌” - అనే మూలక్టోకంలో లేని వేదాలను” 
మహాపదార్థాలలో మొదట చేర్చి నన్నయ వేద(ప్రామాణ్యాన్ని గౌరవించాడు. “పంచమవేదానికి” సార్థకత కలిగించాడు. గాంధర్వవిధితో 
రహస్యంగా వివాహంచేసికొని, నిండుకొలువులో సాక్ష్యాధారాలు లేవని సాహసించాడు దుష్యంతుడు. సత్యానికీ, ధర్మానికీ, 
అంతేకాదు మనిషిచేసే (ప్రతిపనికీ, సంకల్పానికీ అతని అంతరాత్మయే అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకొంటే మనిషి 
తనను తాను వంచించుకొన్నట్లే అవుతుందని ఈసూక్తిలోని రుచిరార్థం. శకుంతలాదుష్యంతుల కథలోని పరమార్థం. ఇది 
నన్నయసూక్తి మౌక్తికం. 


క నా యెటింగినట్ల యిన్నియు | నీ యిచ్చిన వరము ధారుణీవర! యెజుంగున్‌ 
నాయందు. దొంటియట్టుల । చేయు మనుగ్రహ; మవజ్ఞ సేయం దగునే! 81 


ప్రతిపదార్థం: ధారుణీవర!= ఓరాజా!; నీ, ఇచ్చిన, వరము= నీవు నాకు ఇచ్చిన ఆ వరాన్ని గురించి; నా, ఎటి(గిన+అట్లు+ అ= 
నాకు తెలిసిన విధంగానే; ఇన్నియున్‌= (ముందుపద్యంలో చెప్పిన) మహాపదార్జాలన్నీ; ఎణుంగున్‌= తెలియును; 
తొంటి+అట్టులు+అ= వెనుకటివలెనే; నాయందున్‌= నాయెడల; అనుగ్రహము, చేయుము= దయను ్రదర్శించుము, అనురాగాన్ని 
అందించుము; అవజ్ఞ, చేయన్‌, తగును+ఏ= అవమానించటం ఉచితమా? (కాదని భావం). 


తాత్సర్యం: ఓ రాజా! నీ విచ్చిన వరాన్నిగురించి నా కెట్లా తెలియునో ఆవిధంగానే వేదాలు మొదలైన మహాపదార్థాలకు 
కూడా తెలియును. కాబట్టి, నాపట్ల వెనుకటి వలెనే అనురాగాన్ని ప్రసాదించుము; నన్ను అవమానించటం తగునా? 
(తగదు). 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 373 


క సతియును గుణవతియు. బ్రజా! వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞ్ఞా 
న్వితదృష్టి( జూచు నతి దు । ర్మతి కిహముం బరము( గలదె మతిం బరికింపన్‌. 82 


ప్రతిపదార్థం: మతిన్‌= బుద్దియందు; పరికింపన్‌= ఆలోచించగా; సతియును= పతివ్రతయున్నూ; గుణవతియున్‌= 
గుణవంతురాలున్నూ; ప్రజాపతియున్‌= సంతానవతియూ; అనువ్రతయున్‌= అనుకూలయూ; ఐన; వనితన్‌= (స్త్రీని, భార్యను; 
అవజ్ఞా+అన్విత, దృష్టిన్‌= తిరస్కార దృష్టితో; చూచు, అతి, దుర్శతికిన్‌= చూచే మిక్కిలి దుష్ట్రబుద్దికలవాడికి; ఇహమున్‌, 
పరమున్‌, గలదు+ఎ= ఈ లోకంలో, పరలోకం (స్వర్గలోకం) లో సుఖం ఉంటుందా? బ్రతికినా చచ్చినా సుఖపడలే డని 
భావం. 


తాత్సర్యం: బుద్దితో బాగా పరిశీలిస్తే - పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూల అయిన భార్యను 
తిరస్కారభావంతో చూచే మిక్కిలి దుర్చుద్దికి ఇహపరసుఖాలు రెండూ ఉంటాయా? (ఉండ వనీ, రెంటికి చెడ్డ రేవడి 
జొతా డనీ భావం). 


విశేషం: నన్నయ రుచిరార్హసూక్తికి ఇది చక్కని ఉదాహరణం. గృహస్థాశ్రమధర్మం నాలుగు బలమైనస్తంభాలమీద నిలువబడిన 
వ్యవస్థ. ఆనాలుగుస్తంభాలేవంటే-1 యజమానుడు (భర్త, గృహస్థుడు, గృహమేధి) 2. కులసతి (భార్య, గృహణి) 3. సంతానం 
(సుతుడు, పుత్రిక) 4. సత్యం (సత్యస్వరూపమైన పరమధర్మం, దాని వివిధభేదాలు). ఈ నాల్గింటియొక్క (ప్రాశస్యాన్నిగురించి 
చెప్పించటమే శకుంతల ధార్శ్మికోపన్యాసంలోని వ్యాసహృదయం. వాటిలో మొదటిఅంశమైన యజమానునియొక్క 
స్వరూపస్వభావాలను వ్యంగ్యంగా నిర్దేశించటం ఈపద్యంలోనూ ఆతరువాతి పద్యంలోనూ గమనించవచ్చును. 


క. సంతతగ్భహమేధి ఫలం | బంతయు. బడయంగ నోపు ననుగుణభార్యా 
వంతుం డగువాండు క్రియా । వంతుండు దాంతుండు. బుత్రవంతుండు నగున్‌. 83 


ప్రతిపదార్థం: అనుగుణ, భార్యావంతుండు+అగు, వాండు= అనుకూలవతి అయిన భార్య కలవాడు; (క్రియావంతు(డు= 

కర్మలను ఆచరించేవాడూ; దాంతుండున్‌= ఇంద్రియ నిగ్రహం కలవాడూ; పుత్రవంతుండున్‌= పుత్రసంతానం కలవాడూ; 

అగున్‌= బౌతాడు; సంతత, గృహమేధి, ఫలంబు, అంతయున్‌= ఎల్లప్పుడు గార్హస్థ్యాశ్రమం నిర్వహించే యజమాని పొందే 
(39) లా 

ఫలాన్నంతటినీ; పడయంగన్‌+ఓపున్‌= పొందగలుగుతాడు. 


తాత్సర్యం: అనుకూలవతి ఐన భార్యగలవాడు కర్మలు ఆచరించగలుగుతాడు, ఇంద్రియాలను నిగ్రహించగలుగు 
తాడు, పుత్రసంతానాన్ని పొందగలుగుతాడు, గార్హస్రధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతటినీ; 
పడయంగన్‌+ఓపున్‌= పొందగలుగుతాడు. 

విశేషం: గృహస్థాశ్రమధర్మాన్ని కీర్తించే రుచిరార్థసూక్తి యిది. 

వ. మటియును. 84 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: అంతేకాక. 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ధర్మార్థకామసాధన కుపకరణంబు । గృహనీతివిద్యకు గృహము, విమల 

చారిత్రశిక్ష కాచార్యకం, బన్వయ । స్థితికి మూలంబు, సద్గతికి నూంత, 
గౌరవంబున కేకకారణం, బున్నత । స్టిరగుణమణుల కాకరము, హృదయ 
సంతోషమునకు సంజనకంబు భార్యయ । చూవె భర్తకు, నొండ్లు గావు ప్రియము, 


ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను । నెట్టితీలములను ముట్టంబడిన 
వంతలెల్లం బాయు నింతుల. బ్రజలను | నొనరం జూడంగనిన జనుల కందు. 85 


ప్రతిపదార్థం: ధర్మ+అర్థ, కామ, సాధనకున్‌, ఉపకరణంబు= ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి 
సాధనం; గృహనీతి, విద్యకున్‌, గృహము= గృహనీతి అనేవిద్యకు నెలవైనది; విమల, చారిత్ర, శిక్షకున్‌+ఆచార్యకంబు= 
నిర్మలమైన శీలాన్ని బోధించే గురువు; అన్వయ, స్థితికిన్‌, మూలంబు= వంశం నిలబడటానికి ఆధారం; సత్‌+గతికిన్‌, ఊంత= 
ఉత్తమగతిలైైన మోక్షానికి ఊతక(ర్ర; గౌరవంబునకున్‌+ఏక, కారణంబు= మన్ననకు ముఖ్యహేతువు; ఉన్నత 
స్థిరగుణమణులకున్‌+ఆకరము= ఆదర్శమైనవీ, కలకాలం నిలిచేవీ అయిన మణులవంటి గుణాలకు నెలవైనది; హృదయ 
సంతోషమునకున్‌, సంజనకంబు= మానసికమైన ఆహ్లాదాన్ని కలిగించేది; భార్య+అ,చూవె= భార్యయేసుమా; భర్తకున్‌= మగనికి; 
(ప్రియములు= ఇష్టమైనవి; ఒండ్డ్లు, కావు= ఇతరాలు కావు; ఇంతులన్‌= భార్యలను; (ప్రజలను= సంతానాన్నీ (బిడ్డలను); 
ఒనరన్‌, చూడన్‌, కనిన, జనులకున్‌= సరిగా ఆదరింపగలిగినవారికి ఎందున్‌= ఎక్కడైనా; ఎట్టి, ఘట్టములనున్‌= ఎటువంటి 
సన్నివేశాలలో (తరుణాలలో)నైనా; ఎట్టి, ఆపదలను= ఎటువంటి విపత్తులలోనైనా; ఎట్టీతీఅములను= ఎటువంటి ఇబ్బందులలోనైనా; 
ముట్టన్‌+పడిన, వంతలు+ఎల్లన్‌= ఆవరించిన దుఃఖాలన్నియున్నూ; పాయున్‌= తొలగిపోతాయి. 


తాత్సర్యం: ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి అనువైన సాధనమూ, గృహనీతి అనే 
విద్యకు నెలవైనదీ, నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్తానమూ, వంశం నిలవటానికి ఆధారమైనది, 
ఉత్తమగతులు పొందటానికి ఊతకర్ర అయినదీ, మన్ననకు ముఖ్యహేతువైనదీ, ఆదర్శప్రాయమైనవీ కలకాలం 
నిలిచేవీ అయిన మణులవంటి గుణాలకు నెలవైనదీ, హృదయానందాన్ని కలిగించేదీ భర్తకు భార్యయే సుమా! 
మగనికి ఇల్లాలికంటె ఇంపైనది వేరొకటి లేదు. ఆలుబిడ్డలను ఆప్యాయంగా చూచేవారికి ఏచోటనైనా, ఎటువంటి 
పరిస్థితులలోనైనా, ఎటువంటి ఆపదలలోనైనా, ఇబ్బందులలోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి. 


విశేషం: గృహస్థాశ్రమధర్మరక్షణకు కేంద్రబిందు వైన గృహణియొక్క గొప్పతనాన్నిచెప్పే గొప్పతెలుగుపద్యం. 


వ. మటియు భార్య పురుషునం దర్హం బగుటంజేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం 
దనపురుషుం గూడ దదాగమనంబు ప్రతీక్షించుచుండుం; బురుషుండు మున్న పరేతుం డైన బదంపడి 
తానును బరేత యై తనపురుషుం గూడ నరుగునట్టి భార్య నవమానించుట ధర్మవిరోధంబు; మజియునుం 
బురుషుండు భార్యయందు. బ్రవేశించి గర్భంబునC బుత్తుండై తాన యుద్ధవిల్లు గావున 'నణ్లా దజ్లా 
త్సవమ్టువసి' యనునది యాదిగాంగల వేదవచనంబులయందును జనకుండును. బుత్తుండును ననుభేదంబు 
లేదు. 86 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 375 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; భార్య= ఇల్లాలు; పురుషునందున్‌= మగనిలో; అర్హంబు= సగం; అగుటన్‌+చేసి= 
కావటంచేత; పురుషునకున్‌; మున్ను+అ, పరేత, ఐన= మగనికంటె ముందే మరణించిన; పతివ్రత; పరలోకంబునన్‌= 
స్వర్గలోకంలోకూడ; తన, పురుషున్‌, కూడన్‌= తన భర్తతో కలియటానికి; తద్‌+ఆగమనంబు= అతడిరాకను; (ప్రతీక్షించుచున్‌+ 
ఉండున్‌= ఎదురుచూస్తూ ఉంటుంది; పురుషుండు, మున్ను+అ, పరేతుండు+ఐనన్‌= భర్త ముందుగా చనిపోతే; పదంపడి= 
తరువాత; తానును, పరేత+ఐ= తానుకూడ చనిపోయినదై; తన, పురుషున్‌, కూడన్‌, అరుగునట్టి, భార్యను= తన మగనితో 
కలియుట కొరకు పోయే భార్యను; అవమానించుట= భంగపరచటం; ధర్మ, విరోధంబు= ధర్మానికి వ్యతిరేకం; మజియునున్‌= 
ఇంతేకాక; పురుషుండు= భర్త; భార్యయందున్‌, (ప్రవేశించి= భార్యలో (ప్రవేశించి; గర్భంబునన్‌= గర్భధారణమార్గంలో; 
పుత్రుండు+ఐ= కుమారుడై; తాను+అ= తానే; ఉద్భవిల్టున్‌, కావునన్‌= పుట్టుతాడు కాబట్టి; అంగాత్‌+అంగాత్‌, సంభవసి= 
శరీరంనుండి పుట్టుతున్నావు; అను+అది, ఆదిగాన్‌+కల= అనే వాక్యం మొదలైన; వేదవచనంబుల+అందును= వేదవాక్యాలలోకూడ; 
జనకుండునున్‌, పుత్రుండును, అను, భేదంబు, లేదు= తండ్రి అనీ, కొడుకనీ భేదం ఉండదు. 


తాత్సర్యం: అంతేకాక, భార్య భర్తలో సగం కాబట్టి మగనికంటె ముందే చనిపోయిన పతివ్రత పరలోకంలోకూడ 
తనభర్తతో కూడిఉండా లని అతడిరాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. భర్త ముందుగా చనిపోతే తానుకూడ 
వెనువెంట వెళ్లి భర్తను కూడుకొనే భార్యను అవమానించటం ధర్మవిరోధం. అంతే కాదు. భర్త భార్యయందు 
ప్రవేశించి గర్భంలో వసించి పుత్రుడై జన్మిస్తాడు కాబట్టి 'అంగాత్‌ అంగాత్‌ సంభవసి శరీరం నుండి పుట్టుతున్నావు 
ఇత్యాది వేదవాక్యంవల్ల కూడ తండ్రికొడుకులకు భేదం లేదు. 


విశేషం: గృహస్థాశ్రమంలో పుత్రునియొక్క ప్రాధాన్యం 86 నుండి 91వ పద్యంవరకు చెప్పబడింది. 


క. విను గార్భ్డపత్య మను న । య్యనలము విహరింపంబడి తదాహవనీయం 
బున వెలు(గునట్ల వెలు(గును | జనకుండు దాం బుత్తు(డై నిజద్యుతితోడన్‌. 87 


ప్రతిపదార్థం: విను= తెలిసికొమ్ము!; గార్హపత్యము+అను, ఆ+ఆనలము= గార్హపత్యం అని పిలువబడే ఆ అగ్ని; విహరింప 
బడి= ప్రజ్వలింపచేయబడి; తద్‌+ఆహవనీయంబున= ఆ ఆహవనీయం అనే అగ్నిలో; వెలుగున్‌, అట్టు+అ= ఏవిధంగా 
వెలుగుతుందో ఆవిధంగా; జనకుండు= తండ్రి; తాన్‌= తానే; పుత్రుడు+ఐ= కుమారుడై; నిజ, ద్యుతితోన్‌= తనకాంతితో; 
వెలుగును= ప్రకాశిస్తాడు. 


తాత్పర్యం: గార్హపత్యం అనబడే అగ్ని ప్రజ్వలింపబడి ఏవిధంగా ఆహవనీయంలో వెలుగొందుతుందో ఆవిధంగానే 
తండ్రి తానే పుత్రుడై తన (ప్రకాశంతో వెలుగొందుతాడు. దీనిని తెలిసికొనుము. 


విశేషం: అలం: ఉపమ. గృహస్థు నిత్యాగ్నిహోత్రం చేసికొనటానికి ఆరిపోకుండా రక్షించుకొనే అగ్ని గార్హపత్యాగ్ని, వైశ్వదేవాది 
క్రియలు ఆచరించటానికి గార్హపత్యాగ్నినుండి (గ్రహించి (క్రియాసమాప్తివరకు హోమం చేయటానికి ఉపయోగించే అగ్ని 
ఆహవనీయాగ్ని, గార్హపత్యంలోని అగ్నియే ఆహవనీయంలో వెలుగొందుతుంది కాబట్టి తండ్రి తనువునుండి పుత్రుడు పుట్టి 
'ప్రకాళిస్తాడని భావం. 


క. తాన తననీడ నీళ్ళు ల । లో నేర్పడం జూచునట్లు లోకస్తుత! త 
త్పూను జనకుండు సూచి మ | హానందము. బొందు నతిశయప్రీతిమెయిన్‌. 88 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: లోకస్తుత= లోకులచేత కీర్తింపబడినవాడా! దుష్యంతా!; తాను+అ= తానే; తన, నీడన్‌; నీళ్ళులలోన్‌= నీళ్ళల్లో, 
ఏర్పడన్‌= స్పష్టంగా; చూచున్‌+అట్టు= చూచేవిధంగా; జనకుండు= తండ్రి; తద్‌+సూను= అతని కుమారుడిని; చూచి; 
అతిశయ, ్రీతిమెయిన్‌= మిక్కిలి సంతృప్తితో, మహత్‌+ఆనందమున్‌= గొప్పదైన ఆనందాన్ని; పొందును= పొందుతాడు. 


తాత్సర్యం: రాజా! పురుషుడు నీళ్ళలో తననీడ తాను స్పష్టంగా చూచినవిధంగా తండ్రి కొడుకును చూచి మిక్కిలి 
సంతృప్తితో మహదానందాన్ని పొందుతాడు. 


నిశేషం: అలం: ఉపమ. పరమాత్మకు జీవాత్మకు బింబ(ప్రతిబింబ భావం ఆద్వైతంలో చెప్పబడినట్టు ఇక్కడ తండ్రికొడుకులకు 
బింబప్రతిబింబ భావం చెప్పబడింది. తత్త్వతః రెండూ ఒకటే అని భావం. 


వ. 'పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర యను వేదవచనంబు గలదు గావున. బుణ్యాచారుం డయిన పుత్తుం 
డుభయపక్షంబులవారి నుద్దరించు6; గావున. 89 


ప్రతిపదార్థం: ఫుత్‌+నామ్న; నరకాత్‌ - (త్రాయతే+ఇతి, పుత్రః - 'పుతో అనే పేరు కల నరకంనుండి కాపాడుతాడు కాబట్టి 
పుత్రుడు అనబడతాడు; అను, వేదవచనంబు; కలదు; కావునన్‌; పుణ్య+ఆచారుండు+అయిన, పుత్రుండు= పవిత్రమైన 
నడవడిక కలవాడైన పుత్రుడు; ఉభయ, పక్షంబుల, వారినిన్‌= రెండు(ప్రక్కలవారిని (ఇటుతం[డ్రి పక్షంవారిని అటు తల్లిపక్షం వారిని); 
ఉద్దరించున్‌= ఉత్తమలోకాలను కలిగిస్తాడు (పైకెత్తుతాడు); కావున. 


తాత్సర్యం: పుత్‌ అనే పేరుగల నరకంనుండి తల్లిదండ్రులను కాపాడుతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు 
ఏర్పడింది అని వేదం చెప్పింది. కాబట్టి ఉత్తమశీలుడైన పుత్రుడు తల్లిదండ్రుల ఉభయవంశాలవారిని ఉద్ధరిస్తాడు 
కాబట్టి. 


విశేషం: పుత్రుడి మహిమ తెలియటానికి ఈపర్వంలోని జరత్కారు వృత్తాంతం, పాండురాజతపోవన వృత్తాంతాలు చదువవచ్చును. 


క. నీ పుణ్యతనువు వలనన । యీపుత్రకుం డుద్దవిల్లి యెంతయు నొప్పన్‌ 
దీపంబువలన నొండొక । దీపము ప్రభవించినట్లు తేజం బెసంగన్‌. 90 


ప్రతిపదార్థం: దీపంబు వలనన్‌= ఒక దీపంవలన; ఒండు+ఒక, దీపము= మరొకదీపం; తేజంబు+ఎసంగన్‌= వెలుగొందగా; 
'ప్రభవించిన+అట్టు= పుట్టినట్టు; నీ, పుణ్య, తనువు, వలనన్‌+అ= నీపవిత్రమైన శరీరంవలననుండియే; ఈపుత్రకుండు= ఈ 
కొడుకు (భరతుడు); ఉద్భవిల్లి= పుట్టి; ఎంతయున్‌+ఒప్పున్‌= ఎంతగానో ప్రకాశిస్తున్నాడు. 


తాత్సర్యం: ఒక దీపంనుండి మరొకదీపం పుట్టి వెలుగొందినట్టు నీ పుణ్యశరీరంనుండి ఈపు(త్రుడు పుట్టి 


స్‌ 


ప్రకాశిస్తున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. దీపంనుండి దీపం పుట్టటంతో తండ్రితనువునుండి పుత్రుడు పుట్టటం పోల్చబడింది. వెలిగించిన 
దీపం ఆకృతి కోల్పోయేది లేదు, వన్నెతగ్గేది లేదు. వెలిగినదీపం వెలిగించిన దీపంలాగానే ఆకృతిలో తేజస్సులో సమంగా 
(ప్రకాశిస్తుంది. రూపాంతరం పొందినా రూపసామ్యం తండ్రిపుత్రులలో ఉంటుందని చెప్పే ఉపమ ఇది. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 377 


~~ 


పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం 


మ. విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్రగా 


పరాగ ప్రసరంబు6 జందనము. జంద్రజ్యోత్సయుం బుత్తగా 
కో 


జ్‌ 


రిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే. 91 


(1 
es 


ప్రతిపదార్థం: ఉర్వీనాథ= భూమియొక్క పతివైన ఓరాజా!; విపరీత, ప్రతిభాషలు, +ఏమిటికిన్‌?= విరుద్దాలైన మారుమాటలు 
ఎందుకు? (అటువంటి మాటలు చెప్పబోకు మనిభావం); ఈ, పుత్ర, గాత్ర, పరిష్వంగ, సుఖంబు= ఈ కుమారుడియొక్క 
శరీరాన్ని కౌగిలించుకొనటంవలని హాయిని; చేకొనుము= స్వీకరించుము(అనుభవింపుమని భావం); ముక్తా, హార, కర్పూర, 
సాంద్ర, పరాగ, (ప్రసరంబున్‌= ముత్యాలహారాలున్నూ, పచ్చకర్ఫూరపు దట్టమైన పొడియొక్క వ్యాపనమున్నూ (పచ్చకర్ప్ఫూరపు 
మైపూత అనిభావం); చందనమున్‌= మంచిగంధమున్నూ; చం[ద్రజ్యోత్స్నయున్‌= వెన్నెలయున్నూ; జీవులకున్‌= (ప్రాణులకు; 
పుత్ర గాత్ర, పరిష్వంగము+అట్టు= కుమారుడి శరీరాన్ని కౌగిలించుకొన్నట్టు;: హృద్యంబు+ఏ= మనస్సుకు ఆహ్లాదాన్ని 
కలిగించునా?; కడున్‌, శీతమే= మిక్కిలి చల్లదనంగా ఉండునా? (ఉండదని భావం). 


తాత్సర్యం: ఓరాజా! విరుద్దాలైన మారుమాటలు ఎందుకు? ఈపు(త్రుడిని కౌగిలించుకొని ఈతడి కౌగిలివలన 
కలిగే సుఖాన్ని అనుభవించుము. ముత్యాలహారాలూ, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచిగంధమూ, 
వెన్నెలయూ జీవులకు పుత్రునికౌగిలివలె మనసుకు సుఖాన్నీ, మంచి చల్లదనాన్నీ కలిగించలేవు. 


విశేషం: అలం: వ్యతిరేకం. స్పర్శసిద్దాంతాన్ని ప్రతిపాదించే ఈపద్యం నన్నయగారి సూక్తిమధురమైన కవిత్వానికి ఉత్తమ 
ఉదాహరణంగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. ఇందులో నన్నయ ఎన్నుకొన్న ఉపమాద్రవ్యాలన్నీ అమూలకాలే. 


క. అనఘుండు వంశకరుండై । పెనుపున నీసుతుండు వాజపేయంబులు నూ 
టొనరించు నని సరస్వతి । వినిచె మునులు వినంగ నాకు వినువీథిదెసన్‌. 92 


ప్రతిపదార్థం: నీసుతుండు= నీకొడుకు; అనఘుండు= పాపరహితుడున్నూ; వంశకరుండు+ఐ= వంశకర్తయున్నూఅయి; 
పెనుపునన్‌= గొప్పతనంతో; వాజపేయంబులు, నూరు,+ఒనరించున్‌+అని= వాజపేయంఅనేపేరుగల యజ్ఞాలను నూరింటిని 
చేస్తాడని; వినువీథి, దెసన్‌= ఆకాశమార్గంలో; సరస్వతి= (ఆకాశవాణి; మునులు, వినంగన్‌= బుషులందరూ వినేటట్టు; 
నాకున్‌= నాకు (శకుంతలతో); వినిచెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: 'పుణ్యాత్ము డైన నీకుమారుడు వంశకర్తయె పూనికతో నూరువాజపేయయాగాలను చేస్తా' డని 
ఆకాశవీధిలో సరస్వతి (ఆకాశవాణి) మునులందరూ వినేటట్టుగా నాతో చెప్పింది. 


విశేషం: నన్నయ ఈ వివరాలు భరతుడు పుట్టిన ఘట్టంలో చెప్పలేదు. దుష్యంతుడి నిండుసభలో చెప్పించాడు. ఇది కథాకథన 
కళ. ఆకాశవాణిచేత పొగిడించుకొనినవాడు మహాత్ముడు జాతాడనీ, ఆకాశవాణి భవిష్యద్వాణిగా సత్యమే చెపుతుందనీ అందరి 
విశ్వాసం. శకుంతల చెప్పిన ఆకాశవాణి సత్యకథనాన్ని దుష్యంతుడు నమ్మడు; అది పరోక్షప్రమాణం కావటంచేత. భావికథలో 
తన సభలోనే ఆకాశవాణి పలికినప్పుడు ప్రత్యక్షప్రమాణమని నమ్మాడు. ఆకాశవాణి ద్వయ (ప్రయోగం వస్తుశిల్పం. ఈ 
సన్నివేశంలో తులనాత్మక శిల్పానుశీలనంవలన వస్తుధ్వని రాణిస్తున్నది. 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. భూరిగుణు నిట్టి కులవి । స్తారకు దారకు నుదారధర్మప్రియ! ని 
ష్మారణమ తప్పంజూడంగ । సారమతీ! చనునె నాంటి సత్యము గలుగన్‌. 93 


ప్రతిపదార్థం: ఉదార, ధర్మ, ప్రియ= ఉత్తమ మైన ధర్మమునందు ప్రీతికలవాడా!; సారమతీ= సారవంత మైన బుద్దికలవాడా!; 
నాంటి, సత్యము, కలుగన్‌= ఆ వివాహంనాడు (దుష్యంతుడు) ఇచ్చిన వరమనే సత్యం వాస్తవమై ఉండగా; భూరి, గుణున్‌= 
అనేక గుణాలు కలవాడిని; ఇట్టి= ఇటువంటి (ఆకాశవాణి కీర్తించినటువంటి); కుల, విస్తారకున్‌= వంశాన్ని విస్తరించేవాడిని 
(వంశోద్దారకుడిని); దారకున్‌= పుత్రుడిని (బాలకుడిని); నిష్కారణము+అ= కారణంలేకుండానే; తప్పన్‌, చూడ(గన్‌= కాదనటం 
(విముఖంగా చూడటం); చనునె= తగునా? (తగ దని భావం). 


తాత్సర్యం: ఉత్తమధర్మప్రియా! సారమతీ! మనవివాహ మైననాడు నా కిచ్చిన వర మనే సత్యం నిలిచి ఉండగా, 
అపారగుణవంతుడు, వంశవిస్తారకుడు, అయిన పుత్రుడిని ఏకారణం లేకుండానే కాదనటం తగునా? (తగదు అని 
భావం). 


విశేషం: ఉదారధర్మప్రియ! సారమతీ! అనీ శకుంతల దుష్యంతుడిని సంబోధించటం సాభి ప్రాయం; ధర్మం తెలిసినవాడూ, 
వివేకం కలవాడూ పుత్రుడిని కాదన డని హెచ్చరింపు. 


చ. నుతజలపూరితంబు లగు నూతులు నూజిటికంటె సూనృత 
వ్రత! యొక బావి మేలు; మణీ బావులు నూటిటికంటె నొక్కస 
తతువది మేలు; తతతుశతంబునకంటె సుతుండు మేలు; త 
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడంగన్‌. 94 


ప్రతిపదార్థం: సూనృత(వ్రత!= నిజము మాటాడటమే నియమంగా కలవాడా!; నుత, జల, పూరితంబులు+అగు= మంచినీటిచేత 
నిండినవైన; నూతులు= చేదుడుబావులు; నూజీటికంటెన్‌= వందకంటె; ఒక, బావి, మేలు= ఒక దిగుడుబావి ఉత్తమం; మటి; 
బావులు, నూజిటికంటెన్‌= దిగుడుబావులు వందకంటె; ఒక్క, సత్‌+(క్రతువు+అది, మేలు= ఒకమంచి యజ్ఞం ఉత్తమం; 
తద్‌+క్రతుశతంబున, కంటెన్‌= అటువంటి నూరు యజ్ఞాలకంటె; సుతుండు, మేలు= కొడుకు మేలు; తద్‌, సుత, శతకంబు, 
కంటెన్‌= అట్టి కొడుకులు వందమందికంటె; చూడంగన్‌= పరిశీలించగా; ఒక సూనృత, వాక్యము, మేలు= ఒక సత్యవాక్యం 
ఉత్తమం. 


తాత్పర్యం: సత్యవ్రతం గల ఓ రాజా! మంచినీటితో నిండిన చేదుడుబావులు నూరింటికంటె ఒక దిగుడుబావి 
మేలు; కాగా, బావులు నూరింటికంటె ఒక మంచియజ్ఞం మేలు; అటువంటి నూరుయజ్ఞాలకంటె ఒక పుత్రుడు 
మేలు. అట్టి పుత్రులు నూరుమందికంటె ఒక సత్యవాక్యం మంచిది. 


విశేషం: అలం: సారాలంకారం. 'సూనతవ్రత!' అన్న సంబోధనం సాభిప్రాయం. మాటతప్పిన దుష్యంతుడి (ప్రవర్తనను 
ఎత్తిపొడిచేది. ఆగ్రహంలో కూడ శకుంతల జొచిత్యం పాటించింది. గృహస్థాశమధర్మంలో సంతానంకంటె సత్యం గొప్పదని 
తాత్పర్యం. దీనిని 95, 96 పద్యాలలోకూడా వివరించటం గమనించదగింది. ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష చెప్పి వర్ణిస్తే సారాలంకారం. 
ఉత్కర్ష ఆకారంలో కాదు గుణంలో. ఇక్కడ పుణ్యంలో నూరు నూతులు (త్రవ్వించిన పుణ్యంకంటె ఒక బావి (త్రవ్వించిన 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 379 
@థ 
పుణ్యం మిన్న. నూరు బావులు కట్టించిన పుణ్యంకంటె ఒక యజ్ఞంవలని పుణ్యం మేలు. నూరుయజ్ఞాల ఫలంకంటె ఒక 


కొడుకును పొందిన పుణ్యం మిన్న. నూర్లురు కొడుకులను కన్న పుణ్యంకంటే ఒక సత్యవాక్యం శ్రేష్టం. నూరు సంఖ్య 
అధికమైన (ప్రమాణానికి గుర్తు. నన్నయ రుచిరార్టసూక్తికి ఇది మంచి ఉదాహరణం. 


క. వెలయంగ నశ్వమేధం । బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం 
దుల నిడి తూ(ప(గ సత్యము | వలనన ములుసూపు గౌరవంబున పేర్షిన్‌. 95 


ప్రతిపదార్థం: తులన్‌= (త్రాసునందు; వెలయంగన్‌= ప్రకటమయ్యేటట్టు; అశ్వమేధంబులు, వేయునున్‌= వేయి అశ్వమేధయాగాలు 
(ఒకవైపు)నూ; ఒక్క, సత్యమును= ఒక సత్యాన్ని మాత్రమే (రెండోవైపునూ); ఇరుగడలన్‌= రెండువైపులా; తులన్‌= త్రాసులో 
ఇడి=ఉంచి; తూయంగన్‌= తూచగా; గౌరవంబున+పేర్మిన్‌= గురుత్వము నందలి ఆధిక్యంతో ॥బరువుయొక్క ఆధిక్యంతో 
సత్యము, వలనన= సత్యంవైపే; ములు, చూపున్‌= ముల్లుచూపుతుంది, మొగ్గుచూపుతుంది. (సత్యమే గొప్ప దని సూచిస్తుంది 
అని భావం). 


తాత్సర్యం: ఒక త్రాసులో బాహాటంగా వేయి అశ్యమేధాల (ఫలాన్ని)ను ఒకవైపునా, ఒక్కసత్యాన్ని మాత్రమే 
మరొకవైపునా ఉంచి తూచగా సత్యంవైపు బరువువలన ములుచూపి (మొగ్గుచూపి) సత్యమే గొప్పదని నిరూపిస్తుంది. 


విశేషం: కొన్ని ప్రతులలో ఈపద్యంతరువాత మరొక కందపద్యం అధికంగా కనబడుతున్నది. అది- “క. విను సత్యాలాపమునకు। 
మనుజేంద్ర! శతాశ్వమేధమహితఫలంబుల్‌ | గొనకొని చూచిన సరిగా | వనయంబును నిట్లు వలుకు నాగమఫణితులొ”. 
తాత్సర్యంలో ఈపద్యంకంటె విశేషం లేకపోవటంచేత ఆపద్యం లేకపోయినా సందర్భంలో ఎటువంటి లోపమూ కానరాదు. 


తే.  సర్వతీర్ణాభిగమనంబు సర్వవేద | సమధిగమము సత్యంబుతో సరియు. గావు 
ఎయి6గు మెల్ల ధర్మంబుల కందు బెద్ద । యండ్రు సత్యంబు ధర్మజ్ఞా లైన మునులు. 96 


ప్రతిపదార్థం: సర్వ, తీర్ణ+అభిగమనంబు= సమస్త తీర్ణాలకు పోవటం; సర్వ, వేద, సమధిగమము= వేదాలనన్నింటిని 
అధ్యయనం చేయటం; సత్యంబుతోన్‌, సరియున్‌, కావు= సత్యంతో సాటి కావు; ధర్మజ్ఞులు+ఐన, మునులు= ధర్మం బాగా 
తెలిసిన బుషులు; ఎందున్‌= ఎప్పుడైనా, ఎక్కడైనా; సత్యంబు= సత్యం; ఎల్ల, ధర్మంబులకున్‌= ధర్మాలన్నింటికంటె; పెద్ద, 
అం(డ్రు= గొప్పుది అంటారు; ఎబుగుము= తెలిసికొనుము, గమనించుము. 


తాత్సర్యం: తీర్చా లన్నింటినీ సేవించటం, వేదాల నన్నింటినీ అధ్యయనంచేయటం సత్యంతో సాటికావు. ధర్మం 
బాగాతెలిసిన బుషులు ఎల్లప్పుడు అన్నిధర్మాలకంటె సత్యమే గొప్పదని అంటారు. దీన్ని గమనించుము. 


విశేషం: గృహస్థ శ్రమధర్మాలన్నింటిలో సత్యమే (శ్రేష్టమని భావం. “సత్యమేవేశ్వరో లోకే | సత్యే ధర్మః ప్రతిస్టితః | సత్యమూలాని 
సర్వాణి । సత్యాన్నాస్తి పరం పదం” అని పురాణోక్తి. లోకంలో సత్యమే ఈశ్వరుడు; సత్యంలోనే ధర్మం నిత్యంగా నిలిచి 
ఉంటుంది; సర్వజగత్తుకూ సత్యమే మూలం; సత్యంకంటె ఉత్తమపదం మరొకటి లేదు. సత్యమంటే సత్యవాక్య మనీ, 
నిత్య(సత్య)మనీ రెండర్జాలున్నాయి. ఆ రెండూ ఈ సందర్భంలో గృహస్థాశ్రమపరంగా అన్వయిస్తాయి. 


క. కావున సత్యము మిక్కిలి । గా విమలప్రతిభ6 దలంచి కణ్వాశ్రమ సం 
భావిత సమయస్థితి దయం । గావింపుము; గొడుకు6 జూడు కరుణాదృష్టిన్‌. 97 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; విమల, ప్రతిభన్‌= నిర్మలమైన బుద్దితో; సత్యమున్‌= సత్యాన్ని; మిక్కిలిగాన్‌= గొప్పదానినిగా; 
తలంచి= భావించి; కణ్వ+ఆ(శ్రమ, సంభావిత, సమయస్థితి= (నీవు) కణ్వాశ్రమంలో చేసిన (ప్రతిజ్ఞను; దయన్‌= దయతో; 
కావింపుము= నెరవేర్చుము; కొడుకున్‌=(నీ) కొడుకును (భరతుడిని); కరుణాదృష్టిన్‌= దయాభావంతో; చూడుము= చూడుము 
(మన్నించుము). 


తాత్సర్యం: కాబట్టి, నిర్మల మైన బుద్దితో సత్యం గొప్పదిగా భావించి, కణ్వమహర్షిఆశ్రమంలో నీవు చేసిన 
ప్రతిజ్ఞను దయతో నెరవేర్చుము. నీ కొడుకును దయతో చూడుము. 


విశేషం: గృహస్థాశ్రమధర్మంలో సత్యంచేత సర్వార్థసాధనం చేయవచ్చని భావం. 


క. క్షత్రవరుC డైన విశ్వా । మిత్తునకు( బవిత్ర యైన మేనకకున్‌ స 
అన్యత్ర ఈ జే ఆ టా 


త్పుత్రి నయి బొంకు వలుక(గ । ధాత్రీతలనాథ! యంత ధర్మేతరనే? 98 


ప్రతిపదార్థం: ధాత్రీతలనాథ= ఓరాజా!; క్షత్రవరుండు+ఐన= క్షత్రియులలో ఉత్తముడయిన; విశ్వామిత్రునకున్‌= విశ్వామి(త్రుడికిన్నీ; 
పవిత్ర+ఐన= పవిత్రురాలు అయిన; మేనకకున్‌= మేనకకున్నూ; సత్‌+పు(త్రిన్‌+అయి; యోగ్యురాలైన కుమార్తె నయి; బొంకు, 
పలుకంగన్‌= అబద్ద మాడటానికి; అంత, ధర్మ+ఇతరనే?= నేను అంత అధర్మపరురాలనా? (కానని భావం). 


తాత్సర్యం: ఓరాజా! క్షత్రియులలో ఉత్తము డైన విశ్వామి(త్రుడికీ, పవిత్రురా లైన మేనకకూ యోగ్యురా లైన కుమార్తె 
నయిన నేను అబద్దమాడటానికి అంత అధర్మపరురాలను కాను. 


వ. అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డి ట్లనియె. 99 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: పైవిధంగా పలికిన శకుంతలయొక్క మాటలను దుష్యంతుడు అంగీకరించక ఈవిధంగా అన్నాడు. 


క ఏనెట?నీవెట? సుతుండెట? | యే నెన్నయడు తొల్లి చూచి యెజుంగను నిన్నున్‌; 
మానిను లసత్యవచనలు । నా నిట్టు లసత్యభాషణం బుచితంబే? 100 


ప్రతిపదార్థం: ఏన్‌+ఎట= నేను ఎక్కడ?; నీవు+ఎట= నీవు ఎక్కడ?; సుతుండు+ఎట= కుమారుడు ఎక్కడ; ఏన్‌= నేను; 
నిన్నున్‌= నిన్ను (శకుంతలను); తొల్లి= పూర్వం; ఎన్న(డున్‌= ఏరోజునా, ఎప్పుడూ; చూచి, ఎణుగను= చూడలేదు 
(చూచినట్లు జ్ఞాపకం లేదు); మానినులు= ఆడువారు; అసత్య, వచనలు, నాన్‌= అబద్దాలు ఆడుతారు అన్నట్టుగా; ఇట్టులు= 
ఈవిధంగా; అసత్యభాషణంబు= అబద్దాలు ఆడటం; ఉచితంబు+ఏ= తగునా? (తగదని భావం). 


తాత్పర్యం: నే నెక్కడ? నీ వెక్కడ? కుమారు డెక్కడ? ని న్నింతకుపూర్వం ఏనాడూ చూచి ఎజుగను. 'ఆడువారు 
అబద్దా లాడుతారు" అన్నట్టుగా ఈవిధంగా అసత్యం పలకటం నీకు తగునా? (ఉచితం కాదు). 


విశేషం: 'అసత్యవచనా నార్యః అని మూలం, దీనిని నన్నయ జౌచిత్యవంతంగా తెలుగుచేశాడు. “స్రీలు అసత్యవచనలు నాన్‌ 
-అనటంలో ఆ విశేషం ఉంది. ఆడువారు అసత్యాలు మాట్లాడుతారు అన్న నిశ్చితార్థం కాకుండా, ఆడువారు అబద్దాలు 


ఆదిపర్వము - చతుర్గాశ్వాసము 381 


చెపుతారేమో అన్నపేరు నీవలన వచ్చేటట్టుగా (నాన్‌= అనగా) అని చెప్పటం జౌచిత్యం. (స్త్రీజాతికి అపకీర్తి తేవద్దు అనే హెచ్చరిక 
ఇందులో గమ్యం. మరొక విశేషాన్ని శ్రీమదాంధ్రమహాభారతం సంశోధితము(ద్రణం పేర్కొన్నది.” క. వనకన్యకయంట నేనంట | 
వనమున గాంధర్వమున వివాహంబ(ట నం | దనుంగనెనట, మరచితినంట | వినంగూడునె యిట్టిభంగి విపరీతోక్తులొ - 
ఈపద్యము ఆదిపర్వమున నున్న దని అప్పకవి వ్రాసియున్నాడు- ఈపద్యము పినవీరభద్రుని శృంగారశాకుంతలములో 
నున్నది. అయినచో నిచ్చోటనే యుండంబోలు. (ప్రథమసంపుటం - పుట. 204 (అధస్ఫూచి). దుష్యంతుడు ఈ మాటలన్న 
తరువాత శకుంతలనూ మేనకా విశ్వామిత్రులనూ, అనౌచిత్యంతోకూడిన నిందావాక్యాలతో అధిక్షేపించి నట్లు సంస్కృతభారతంలో 
ఉన్నది. నన్నయ ఆ మాటలన్నీ వదలి శకుంతల సచ్చీలాన్ని వ్యక్తం చేశాడు. 


క. పొడవున బ్రాయంబునం గడు€ | గడింది బలంబునను జూడంగా నసద్భశు నీ 

కొడు కని యీతని నెంతయు । నెడమడుగుగం జూప. దెత్తె యిందటు నగంగన్‌. 101 
ప్రతిపదార్థం: ఈతనిన్‌= ఇతనిని (భరతుడిని); చూడంగాన్‌= పరిశీలించగా; పొడవునన్‌= ఆకారంచేత; ప్రాయంబునన్‌= 
వయస్సులోనూ, కడున్‌, కడి(ది, బలంబునను= అమితమైన బలంలోనూ; అసదృశున్‌= సాటిలేనివాడిని; నీకొడుకు+అని= 


నీయొక్క కుమారుడు, అని; ఎంతయున్‌, ఎడమడుగుగన్‌= ఎంతయో విరుద్దంగా; ఇందణున్‌= ఇంతమంది; నగంగన్‌= 
నవ్వేటట్టు, ఎగతాళిచేసేటట్టు;: చూపన్‌= నాకు చూపించటానికి; తెత్తె= తెస్తావా? 


తాత్సర్యం: చూడంగానే రూపంలోనూ, వయస్సులోనూ అధికమైన బలంలోనూ సాటిలేనివాడుగా కనబడుతున్న 
ఇతడిని 'నీకొడుకు' అని ఎంతో విరుద్దంగా అందరూ నవ్వేటట్టు నాకు చూపటానికి తీసికొనివచ్చావా? 


వ. “ఇట్టి లోకవిరుద్దంబుల కే మోడుదు; మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ” 
మ్మనిన శకుంతల యత్యంతసంతాపెతాంతఃకరణ యై. 102 


ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి; లోక, విరుద్దంబులకున్‌= వాస్తవానికి వ్యతిరేకంగా ఉండేవాటికి; ఏము= మేము (నేను అనే 
సర్వనామానికి గారవవాచక బహువచనం); ఓడుదుము= భయపడతాము, జంకుతాము (అంగీకరించమని భావం); 
అయుక్తంబులు+అయిన= తగనివి అయిన; పలుకులు, పలుకక= మాటలు మాటాడక; నీ, ఆశ్రమంబునకున్‌+ పొమ్ము+అనినన్‌= 
నీయొక్క ఆశ్రమానికి తిరిగిపొమ్ము అని అనగా; శకుంతల; అత్యంత, సంతాపిత+అంతఃకరణ+ఐ= మిక్కిలి తపింపబడిన 
హృదయం కలిగినదై. 


తాత్సర్యం: ఇటువంటి లోకవాస్తవ వ్యతిరేకాంశాలను మేము అంగీకరించం. తగనిమాటలు పలుకక నీవు నీ 
ఆశ్రమానికి తిరిగిపొమ్ము - అని దుష్యంతుడు పలుకగా శకుంతల మనస్సులో అధికంగా సంతాపాన్ని పొందినదై. 


మధ్యాక్కర. 
“'తడయక పుట్టిననాండ తల్లిచేం దండ్రిచే విడువ 
బడితి; నిప్పుడు పతిచేతను విడువంబడియెదనొక్కొ! 
నుడువులు వేయు నిం కేల? యిప్పాటినోములు తొల్లి 
కడి నోంచితిని గా కేమి యనుచును గందె డెందమున. 103 


ప్రతిపదార్థం: పుట్టిననాడు+అ= పుట్టిననాడే; తడయక= ఆలస్యంకాక; తల్లిచేన్‌, తండ్రిచేన్‌= తల్లిచేత (మేనకచేత), తండ్రిచేత 
(విశ్యామిత్రుడిచేత) విడువంబడితిన్‌= వదలివేయబడినాను; ఇప్పుడు; పతిచేతను= భర్తచేతకూడ; విడువంబడియెదన్‌+ఒక్కొ= 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


వదలబడతానో ఏమో!; ఇంకన్‌+ఏల= మరింకెందుకు; నుడువులు, వేయున్‌= వేయి(పెక్కు)మాటలు; ఈ+పాటి, నోములు= 
ఇంతటి (ఫలాన్ని ఇచ్చే) నోములు పూజలు; తొల్లి= పూర్వం; కడంగి= పూనుకొని; నోచితిని, కాక+ఏమి= నోచాను కాబోలు; 
అనుచును; డెందమునన్‌= హృదయంలో; కందెన్‌= దుఃఖించింది, బాధపడింది. 


తాత్సర్యం: 'పుట్టిననాడే వెంటనే తల్లిదండ్రులచేత ఆ నాడు విడువబడినాను. ఇప్పుడు భర్తచేతకూడ విడువబడతాను 
కాబోలు; ఇక వేయి(పెక్కు)మాట లాడట మెందుకు? పూర్వం ఇటువంటి కొరనోములే నోచాను కాబోలు. అని 
శకుంతల మనసులో బాధపడింది. 


విశేషం: మధ్యాక్కర పాదంలో వరుసగా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం 
ఉంటాయి. నన్నయ అయిదవ గణం మొదటి అక్షరంతో యతి పాటించాడు. ప్రాస నియమం ఉన్నది. ఈపద్యంలో ఒక్క 
పతి అనే శబ్దం తప్ప మిగిలిన వన్నీ తెలుగు మాటలే. శోకభావాని కనుగుణమైన వృత్తాన్ని, రచనను, వాక్యాలను ఇందులో 
నన్నయ (ప్రయోగించాడు. 


వ. ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరన(దొర(గు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు “నింక 
దైవంబ కాని యొండు శరణంబు లేదని యప్పరమ పతివ్రత తనయుందోడ్మొనిక్రమ్మటిపోవ నున్న 
యవసరంబున. 104 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; తద్దయున్‌= మిక్కిలి; దుఃఖించి= ఏడ్చి; విగత+ఆశ+ఐ= వదలబడిన ఆశలు కలదై; 
బోరనన్‌= ఎడతెరపిలేకుండ; తొర(గు= కారు; బాప్పజలంబులు= కన్నీళ్ళు; అందు+అందు+అ= అక్కడికక్కడే; ఒత్తికొనుచున్‌= 
చెంగుతోఅద్దుకొంటూ; ఇంకన్‌= ఇకపై; దైవంబు+అ, కాని= దేవుడే తప్ప; ఒండు, శరణంబు, _లేదు+అని= మరొకదిక్కు 
లేదని; ఆ+పరమపతివ్రత= ఆ గొప్ప ఇల్లాలు; తనయున్‌+తోడ్కొని= కొడుకును వెంటబెట్టుకొని; (క్రమ్మటిపోవన్‌+ఉన్న, 
అవసరంబునన్‌= తిరిగిపోబోతున్న సమయంలో. 


తాత్సర్యం: ఈవిధంగా మిక్కిలి యేడ్చి, ఆశలు వదలుకొని, ఎడతెరపిలేకుండ కారే కన్నీళ్ళను అప్పుడప్పుడు 
ఒత్తుకొంటూ, ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి, ఆ ఉత్తమపతివ్రత కొడుకును వెంటబెట్టుకొని తిరిగిపోబోతున్న 
సమయంలో. 


విశేషం: “అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ” వంటి భక్తిభావం శకుంతల (ప్రదర్శిస్తున్నది కాబట్టి దైవరక్షణం 
కలుగుతుందని భావికథార్థధ్వని. 


దివ్యవాణి నాకర్ణించి దుష్యంతు(డు శకుంతలను [గ్రహించుట (సం. 1-69-28) 


చ. 'గొనకొని వీ(డు నీకును శకుంతలకుం బ్రియనందనుండు; సే 
కొని భరియింపు మీతని; శకుంతల సత్యము వల్కె సాధ్వి, స 
ద్వినుత, మహాపతివ్రత వివేకముతో' నని దివ్యవాణి దా 
వినిచె ధరాధినాథునకు విస్మయ మందంగ6 దత్సభాసదుల్‌. 105 


ఆదిపర్వము - చతుర్గాశ్వాసము 383 


ప్రతిపదార్థం: గొనకొని= అతిశయించి; వీండు= ఇతండు (భరతుడు); నీకును, శకుంతలకున్‌, ప్రియనందనుండు= నీకూ 
శకుంతలకూ (పుట్టిన) ముద్దుబిడ్డడు; ఈ తనిన్‌= ఈపు(త్రుడిని; చేకొని= స్వీకరించి; భరియింపుము= పోషించుము; సాధ్వి= 
ఇల్లాలు; సత్‌+వినుత= ఉత్తములచేత కీర్తింపబడినట్టి; మహాపతివ్రత= గొప్పపతివ్రత; (అయిన) శకుంతల; వివేకముతోన్‌= 
తెలివితో; సత్యము, పల్కెన్‌= నిజం చెప్పింది (గసడదవాదేశం); అని; తద్‌, సభా+ఆసదుల్‌= ఆ సభలో ఉన్నవారు; 
విస్మయము+అందంగన్‌= ఆశ్చర్యపడగా; దివ్యవాణి= దేవతాసంబంధమైన వాణి, ఆకాశవాణి; ధరా+అధినాథునకున్‌= భూపతికి, 
రాజుకు (దుష్యంతుడికి); వినిచెన్‌= వినిపించింది. 


తాత్సర్యం: “ఈభరతుడు నీకూ శకుంతలకూ మిక్కిలి ముద్దుబిడ్డడు. ఈతనిని స్వీకరించి, పోషించుము. ఇల్లాలు, 
ఉత్తమకీర్తి కలిగింది, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజం చెప్పింది” - అని ఆకాశవాణి ఆ సభలోనివారు 
పనై ఆశ్చర్యపడేటట్లు రాజుకు వినిపించింది. (ప్రకటించింది). 


విశేషం: కథానిర్వహణంలో అంతంలో అద్భుతరసం ఉండాలని లక్షణవాక్యం. సభాసదులు విస్మయ మందేటట్టు ఆకాశవాణి 
పలకటంవలన అది సిద్ధించింది. ఇందులో స్వతస్పిద్దంగా ఏర్పడిన అర్థశక్తివలన కలిగిన వస్తువు చేసే వస్తుధ్వని (స్వతస్పంభవ్యర్థ 
శకుద్భవ వస్తుకృత వస్తుధ్వని) ఉన్నది. ఏ నెట? నీ వెట? సుతు డెట? ఏ నెన్నండు తొల్లి చూచి యెజుంగను నిన్నున్‌ 
- అన్న దుష్యంతుడి మాటలకు పరోక్ష సమాధానం దివ్యవాణి సాక్ష్యం. పురుషుడి వృత్తాన్ని గమనిస్తూ ఉండే మహాపదార్జాలలో 
శబ్దగుణం కలిగిన ఆకాశం సాక్ష్యం పలకటం అద్భుతం. జొచిత్యం. అమూర్తమైన ఆకాశవాణికి మానవీకరణం వస్తుకళావిశేషం. 
'గొనకొని వీడు నీకును శకుంతలకుం (బ్రియనందనుండు' అనే వాక్యంలో దుష్యంతుడి ఆక్షేపాలన్నీ నిరాకరింపబడ్డాయి. 
తల్లిదండ్రులకు ప్రియనందనుడు భరతుడు అని పేర్కొనటంలో శకుంతలకు వలెనే దుష్యంతుడికికూడా భరతుడు పీతిపా(త్రుడే 
అయినా రాజు కావాలని ఆ సత్యాన్ని దాస్తున్నాడని ధ్వని. ‘కొడుకును స్వీకరింపు' మనేది ధర్మప్రబోధం. 'శకుంతల సత్యం 
చెప్పింది” అనటంలో దుష్యంతుడు అబద్దం చెప్పాడని తేలిన తాత్సర్యం. శకుంతల వివేకవతి. ఆమె తన ఉపన్యాసంలో 
క్రమంగా గృహిణి గొప్పతనాన్ని చెప్పి సాధ్వి అనిపించుకొన్నది. చ(క్రవర్తికాబోయే కొడుకు గొప్పతనాన్ని వివరించి సద్వినుత 
అనిపించుకొన్నది. దుష్యంతుడిని ఇంత సుకుమారంగా మందలించి సత్యాన్ని ప్రతిష్టాపించిన ఆకాశవాణి మాటలుకూర్చిన 
ఈరచనలో సౌకుమార్య మనే శబ్దగుణం సార్ధకంగా పోషింపబడింది. పరుషవాక్యాలతో తిరస్కరించిన దుష్యంతుడికి దివ్యవాణి 
సుకుమారంగా ధర్మాన్ని నిర్దెశించింది. దానిని వస్తుధ్వనితో నిర్వహించటం నన్నయ రచానాశిల్పం. 


వ. ఇట్లెల్లవారలకు నతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును సత్యంబును భరతోత్పత్తియు. బ్రశంసించు 
వేలుపుల పలుకు లతివ్యక్తంబు లయి యాకాశంబువలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు విన 
ని ట్లనియె. 106 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అతి, హర్షంబుగాన్‌= మిక్కిలి సంతోషంతో; శకుంతల, పతివ్రతాత్వంబును= శకుంతలయొక్క 
పాతివ్రత్యాన్ని గురించి; సత్యంబును= సత్యాన్ని గురించి; భరత+ఉత్పత్తియున్‌= భరతునియొక్క పుట్టుకను గురించి; 
ప్రశంసించు, వేలుపుల, పలుకులు= కీర్తించే దేవతల మాటలు; అతి, వ్యక్తంబులు+అయి= మిక్కిలి స్పష్టంగా; ఆకాశంబువలనన్‌= 
ఆకాశంనుండి; వీతెంచినన్‌= రాగా; దుష్యంతుండు; విని; సభాసదులు; వినన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడి పుట్టుకను గురించి 
మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతలమాటలు, విస్పష్టంగా ఆకాశంనుండి వెలువడగా దుష్యంతుడు విని సభాసదులతో 
ఈవిధంగా అన్నాడు. 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆకాశవాణితోపాటు దేవతల మాటలు వినబడటం ఈ కథలోని విశేషం. అపూర్వంకూడా, గృహస్థాశ్రమ వ్యవస్థలో 
ఇల్లాలు, కొడుకు, సత్యం అనే అంశాలు యజమానుడు (గృహస్టుడు) అనే ఒక్కరిచేత వంచింపబడితే ధార్మికంగా, 
ఆధ్యాత్మికంగా (ప్రకృతిలో ఎంత సంక్షోభం కలుగుతుందో ఈ సన్నివేశంలో నన్నయ వస్తుధ్వని నాశ్రయించి ప్రపంచించాడు. 
దేవతలు శకుంతలను, భరతుడిని, సత్యాన్ని గురించి (ప్రశంసించిన వాక్యాలు సభలో ఉన్నవారందరికీ హర్షాతిశయం 
కలిగించినట్టు నన్నయ పేర్కొనటంతో అంతటి నిండుసభలో దుష్యంతు డొక్కడే దోషిగా మిగిలిపోయాడని చెప్పక తెలుస్తున్న 
విశేషం. ఈ ముగింపు ఎంత గొప్పగా ఉన్నది! 'ధర్మో రక్షతి రక్షితః అన్న వేదోక్తి సార్థక మైనది. 


తే. ఏను నీ యింతియును గాని యెటు(గ రన్యు । లర్జి( గణ్వమహాముని యాశ్రమంబు 

నందు గాంధర్వవిధి వివాహమున( గరము । నెమ్మి. జేసిన దీని పాణిగ్రహణము. 107 
ప్రతిపదార్థం: అర్జిన్‌= కోర్కెతో; కణ్వ, మహత్‌+ముని, ఆశ్రమంబునందున్‌; గాంధర్వ, విధిన్‌, వివాహమునన్‌= గాంధర్వ 
పద్దతిలో చేసికొనే పెండ్జి; కరమున్‌, నెమ్మిన్‌= మిక్కిలి ప్రీతితో; చేసిన, దీని, పాణిగ్రహణము= చేసికొన్న -ఈమెతోడి వివాహం; 


ఏనున్‌= నేనున్నూ (దుష్యంతుడున్నూ); ఈ+ఇంతియునున్‌= ఈ వనిత (శకుంతల) యున్నూ; కాని= తప్ప; అన్యులు= 
ఇతరులు; ఎణు(గరు= తెలియరు. (ఇతరులకు తెలియదని భావం). 


తాత్సర్యం: అలనాడు కోరి కోరి కణ్యమహర్షి ఆశ్రమంలో గాంధర్వవివాహపద్దతి నాశ్రయించి ఈమెను మిక్కిలి 
ప్రీతితో చేసికొన్నవివాహం నాకూ ఈమెకూ తప్ప ఇతరుల కెవ్వరికి తెలియదు. 


తే. అన్యు లెటు(గమి( జేసి లోకాపవాద । భీతి నెలి(గియు నిత్తన్వి. బ్రీతి దప్పి 
యెటు(గ నంటిని నిందటి కిప్పు డెటు(గ( | జెప్పె నాకాశవాణి యచ్చెరువు గాంగ. 108 


ప్రతిపదార్థం: అన్యులు= ఇతరులు; ఎజు(గమిన్‌, చేసి= ఎరుగకపోవటంచేత; లోక+అపవాద, భీతిన్‌= లోకనిందవలని 
భయంచేత; ఈశ+తన్విన్‌= ఈవనితను; ఎణింగియున్‌= తెలిసియుండికూడ; ప్రీతి, తప్పి= ఆప్యాయత లేకుండ; ఎజుంగను, 
అంటిని= నాకు తెలియదన్నాను; ఇందణుకున్‌= ఇంతమందికి; ఇప్పుడు= ఈక్షణంలో; ఆకాశవాణి; అచ్చెరువు, కాగన్‌= 
అబ్బురపాటు కలిగేటట్టు; ఎణు(గన్‌, చెప్పెన్‌= తెలియచెప్పింది. 


తాత్పర్యం: ఇతరుల కెవ్వరికీ తెలియదు కాబట్టి లోకనింద కలుగునేమో అన్నభయంతో నా కీమె తెలిసిఉన్నప్పటికీ 
కఠినంగా “ఈమె నాకు తెలియదు” అన్నాను. కాని, ఇప్పుడు అందరికీ తెలిసేటట్టు అద్భుతంగా ఆకాశవాణి 
ప్రకటించింది. 


విశేషం: దుష్యంతుడు నిజాన్ని బయటపెట్టాడు. కళంకాన్ని కడిగివేసికొన్నాడు. అతడి వర్తనంవలన శకుంతలా మాహాత్మ్యం 
ధ్వనింపజేయబడింది. 


వ. అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని హర్షపులక లెస(గ నాలింగనంబు సేసి, శకుంతలా మహాదేవి 
నతిప్రణయగౌరవంబునసంభావించి, యౌవరాజ్యంబునకు భరతు నభిషిక్తుంజేసి. పెద్దకాలంబు 
రాజ్యసుఖంబు లనుభవించి, తన రాజ్యభారం బంతయు భరతుం బూని, దుష్యంతుండు తపోవనంబున 
కరిగిన. 109 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 385 


ప్రతిపదార్థం: అని= అని పలికి; దుష్యంతుండు; మహత్‌+అనురాగంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; కొడుకున్‌= కుమారుడిని 
పేమాతిశయంతో (భరతుడిని); ఎత్తికొని; హర్ష పులకలు+ఎస(గన్‌= సంతోషంతో కూడిన గగుర్పాటు కలుగగా; ఆలింగనంబు, 
చేసి= కౌగిలించుకొని; శకుంతలా, మహాదేవిన్‌= పట్టమహిషి అయిన శకుంతలను; అతి, ప్రణయ, గౌరవంబునన్‌= మిక్కిలి 
వలపు యొక్క గురుత్వంతో; సంభావించి= సమ్మానించి; భరతున్‌= భరతుడిని; యౌవరాజ్యంబునకున్‌, అభిషిక్తున్‌, చేసి= 
యౌవరాజ్యపదవిలో అభిషేకం చేసి; పెద్దకాలంబు= చాలకాలం; రాజ్య, సుఖంబులు= రాజ్యంవలని భోగాలు; అనుభవించి= 
పొంది; తన, రాజ్యభారంబు+అంతయున్‌; భరతున్‌+పూన్స్ఫి= భరతుడు వహించేటట్టు చేసి; తపోవనంబునకున్‌+అరిగినన్‌= 
తపస్సుకు అనువైన అరణ్యానికి పోగా. 


తాత్సర్యం: అని పలికి దుష్యంతుడు అమితగ్రేమతో కొడుకును ఎత్తుకొని సంతోషంతో కలిగిన పులకలతో 
కౌగిలించుకొని, పట్టమహిషి అయిన శకుంతలను మిక్కిలి 'ప్రణయగారవంతో సమ్మానించి, భరతుడిని 
యౌవరాజ్యపదవిలో అభిషేకించి, చాలకాలం రాజ్యసుఖాలు అనుభవించి, తన రాజ్యభారా న్నంతా భరతుడికి 
అప్పగించి, తాను తపోవనానికి పోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం - అని ఆశ్రమాలు నాలుగు. అందులో దుష్యంతుడు గార్హన్థ్యాశ్రమాన్ని 
నిర్వహించి వానప్రస్థం స్వీకరించాడు. బహుకాలం వనంలో తపస్సు చేసికొంటూ ఉండే ఆశ్రమం వానప్రస్థం. కథను 
ముగించటంలో కమనీయశిల్పం ఉన్నది ఇక్కడ. యజమానుడు మొదట సత్యాన్ని అంగీకరించి గృహస్థధర్మానికి మూలమైన 
శక్తిని రక్షించాడు. ఆమీద 'పుత్రగాత్రపరిష్వంగసుఖాన్ని' అనుభవించి దీపంవలన వెలిగిన దీపంవంటి ఆద్ద్వైతానుభవంతో 
స్పర్శజ్ఞానంవలన కలిగిన పులకలతో పుత్రమహిమను చవి చూచాడు. గార్హప త్యాగ్ని ఆహవనీయంలో ప్రజ్వలించటానికి 
కారకురాలైన ఇల్లాలిని సంభావించాడు. ఇప్పటికి గృహస్ట్రధర్మపీఠం నాలుగుకాళ్ళమీద నిలబడింది. భరతుడికి యౌవరాజ్యాభిషేకం 
చేసి సత్యవాక్యస్థాపనం చేసి, మిగిలిన ఆశ్రమధర్మాలను దుష్యంతుడు అనుసరించి సమ(గ్రజీవితాన్ని సాగించాడు. 


చ. _ భరతుం డశేష భూభువనభార ధురంధరు€ డై వసుంధరం 

బర(గి, యనేక యాగముల( బాయక భాస్కర జహ్నుకన్యకా 

సురుచిర తీరదేశముల సువ్రతుండై యొనరించి, భూరిభూ 

సురులకు నిచ్చె దక్షిణలు శుద్ధసువర్ణ గవాశ్వహస్తులన్‌. 110 
ప్రతిపదార్థం: భరతుడు అశేష, భూభువన, భార, ధురంధరుండు+ఐ= అపార మైన సామ్రాజ్యంయొక్క బాధ్యతను 
వహించగలిగినవాడై; వసుంధరన్‌, పరంగి= భూమిపై (ప్రసిద్ది వహించి; భాస్కర, జహ్నకన్యకా= సూర్యుడిపుత్రిక అయిన 
యమునానదియొక్కయు, జహ్నమహర్షి పుత్రిక (చెవిలోనుండి వెలువడటంచేత) అయిన గంగానదియొక్కయు; సురుచిర, 
తీర, దేశములన్‌= అందమైన తీర (ప్రాంతాలలో; సు, వ్రతుండు+ఐ= ఉత్తమదీక్ష పొందినవాడై; అనేక, యాగములన్‌= పెక్కు 
యజ్ఞాలను; పాయక= వీడక, ఆసక్తితోన్‌; ఒనరించి= చేసి; దక్షిణలు= ద్రవ్యరూపంగా ఇచ్చే కానుకలనూ; శుద్ద, సువర్ల 
గో+అశ్య, హస్తులన్‌= మేలిమిబంగారాన్నీ, గోవులనూ, గుజ్ఞాలనూ, ఏనుగులనూ; భూరి, భూసురులకున్‌, ఇచ్చెన్‌= 
అధికసంఖ్యలోగల (బ్రాహ్మణులకు దానంచేశాడు. 


తాత్పర్యం: భరతుడు అపార మైన సామ్రాజ్యభారాన్ని వహించి, లోకంలో ప్రసిద్ది కెక్కి, గంగాయమునా నదీ 
పవిత్రతీరప్రాంతాలలో దీక్షతో అనేక యజ్ఞాలను ఆసక్తితో చేసి బ్రాహ్మణులకు అధికంగా దక్షిణలను, మేలిమి 
బంగారాన్నీ, గోవులనూ, గుజ్ఞాలనూ, ఏనుగులనూ దానంచేశాడు. 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 
భరతవంశ(క్రమము (సం. 1-90-34) 


వ. మటియు నతీతానాగతు లైన నిజవంశంబున రాజులకెల్ల వంశకర్త యయ్యె; నట్టి భరతునకుం గైకేయి యైన 
సునందకు భుమన్యుండు పుట్టె; వానికి దాశార్దపుత్తి యైన విజయకు సుహోత్రుండు పుట్టె, వానికి నిక్ష్వాకు 
కన్యయైన సువర్ణకు హస్తి పుట్టె, నతనిపేరం గౌరవ్య రాజధాని యైన నగరంబు హస్తిపురంబునా( బరంగె; నట్టి 
హస్తికిం ద్రిగర్తరాజపుత్తి యైన యశోధరకు వికుంఠనుండు పుట్టె; వానికి దాశార్చపుత్రి యైన వసుదేవకు 

wa ర. 
నజమీఢుండు పుట్టె, నయ్యజమీఢునకుం గైకేయియు గాంధారియు బుక్షయు నను మువ్వురు స్త్రీలకు.1 11 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: అంతేకాక, తనవంశంలో పూర్వం ఉండిన, భవిష్యత్తులో పుట్టే రాజుల కందరికీ వంశకర్త అయినాడు. 
అటువంటి భరతుడికీ కేకయరాజపుత్రిక అయిన సునందకూ భుమన్యుడు పుట్టాడు. అతడికీ దాశార్హుడి కూతురైన 
విజయకూ సుహోత్రుడు జన్మించాడు. అతడికీ ఇక్ష్యాకుడి పుత్రిక అయిన సువర్లకూ హస్తి అనేవాడు పుట్టాడు. 
అతడిపేరుమీద కౌరవుల రాజధాని అయిన నగరం 'హస్తిపురం' అనగా ఒపష్పారింది. ఆ హస్తికీ |త్రిగర్తరాజాయొక్క 
కుమార్తె అయిన యశోధరకూ వికుంఠనుడు పుట్టాడు. అతడికీ దాశార్హరాజు పుత్రిక అయిన వసుదేవకూ అజమీఢుడు 
జన్మించాడు. ఆ అజమీఢుడికీ కైకేయి, గాంధారి, బుక్ష అనే ముగ్గురు స్త్రీలకూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. బలయుతులు నూటయిరువది । నలువురు సుతు లుద్దవిల్లి నానాదేశం 
బులకు( బతు లైరి; మణి వా । రలలో సంవరణు( డఖిలరాజ్యోన్నతు. దై. 112 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: బలవంతు లైన నూట ఇరవైనలుగురు (124) కొడుకులు పుట్టి వివిధ దేశాలకు రాజు లైనారు. మతి, 
వారందరిలో సంవరణుడు సమస్తరాజ్యాలలోనూ శ్రేష్టుడై. 
క. అనఘుండు పారవకుల వ। రను డద్దిననాథ తనయ దపతి వివాహం 

బొనరంగ నయ్యె; నిరువుర । కును వంశకరుండు పుట్టె. గురు€ డున్నత్రుందై. 113 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: పుణ్యాత్ముడూ, పౌరకులాన్ని వృద్దిచెందించేవాడూ అయిన సంవరణుడు సూర్యుడి కుమార్తె అయిన 
తపతిని యోగ్యంగా వివాహం చేసికొన్నాడు. వారిరువురికి వంశకర్త అయిన కురుడు శ్రేష్టుడై పుట్టాడు. 


వ. వానిపేరం గురుక్షేత్రంబునా. బరం; నట్టి కురునకు దాశార్దిలైన శుభాంగికిని విధూరథుండు పుట్టె; వానికి 
మాగధి యయిన సంప్రియకు ననశ్వుండు పుట్టె; నయ్యనశ్వునకు మాగధి యైన యమృతకుం బరీక్షితుండు 
పుట్టె; వానికి బహుదానసుత యైన సుయశకు భీమసేనుండు పుట్టె; వానికిం గైకేయి యైన కుమారికి. 

బ్రదీపుండు (బర్యశ్రవసుండు) పుట్టె; వానికింబ్రతీపుండు పుట్టె బ్రతీపునకు శిబిపుత్తియయిన సునందకు 


~~ 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 387 


దేవాపి శంతనుబాహ్లికు లనంగా మువ్వురు పుట్టి; రందు దేవాపి బాల్యంబునంద తపోవనంబున కరిగిన 
శంతనుండు రాజయ్య; వానికి గంగాదేవికి దేవవ్రతుం డైన భీష్ముండు పుట్టె; మజియు శంతనునకు 
యోజనగంధి యయిన సత్యవతికిం జిత్రాంగద విచిత్రవీర్యు లనంగా నిద్దబుగొడుకులు పుట్టి; రందు( 
జిత్రాంగదుండు బాల్యంబున గంధర్వనిహతుండయిన, వానికింగొండుకవానివిచిత్రవీర్యురాజ్యాభిషిక్తుంజేసి 
భీష్ముండు కాశీరాజదుహితల నంబికాంబాలిక లనువారి నిద్దబి విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన. 114 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: అతడి పేరుమీద కురుక్షేత్ర మని పిలువబడింది. అటువంటి కురునకూ దాశార్హరాజపు(త్రి అయిన 
శుభాంగికీ విదూరథుడు పుట్టాడు. అతడికీ మగధరాజు కుమార్తె అయిన సంప్రియకూ అనశ్వుడు పుట్టాడు. ఆ 
అనశ్వుడికీ మగధరాజకన్య అయిన అమృతకూ పరీక్షితుడు పుట్టాడు. వాడికీ బహుదానుడి కూతురైన సుయశకూ 
భీమసేనుడు పుట్టాడు. అతడికీ కేకయరాజపుత్రి అయిన కుమారికీ ప్రదీపుడు (పర్యశ్రవసుడు) పుట్టాడు. అతడికి 
ప్రతీపుడు పుట్టాడు. ప్రతీపుడికీ శిబికుమార్తె అయిన సునందకూ దేవాపి శంతనుడు బాహ్హికుడు అనే పేర్టు గల 
ముగ్గురు పుట్టారు. వారిలో దేవాపి బాల్యంలోనే తపోవనానికి వెళ్ళగా శంతనుడు రాజైనాడు. అతడికినీ గంగాదేవికినీ 
దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. అంతేకాక శంతనుడికీ యోజనగంధి అని పిలువబడే సత్యవతికీ చిత్రాంగదుడు, 
విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు చిన్నతనంలోనే గంధర్వుడిచేత 
చంపబడటంచేత చిన్నవాడైన విచిత్రవీర్యుడిని రాజ్యాభిషిక్తుడిగా చేసి భీష్ముడు కాశీరాజుకుమార్తెలను అంబిక, 
అంబాలిక అనేవారిని ఇద్దరనిచ్చి వివాహంచేయగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అతిశయరూపయౌవన గుణాధిక సుందర మైన యాసతీ 
ద్వితయమునందు సంతతరతిన్‌ వివశుం డయి రాజకృత్యముల్‌ 
మతి నొకనా(డు( జేయ కహిమద్యుతితేజుండు రాజయక్ష్యబా 
ధితుండయి దేవలోకసుదతీప్రియు€ డయ్యె విచిత్రవీర్యు(డున్‌. 115 


ప్రతిపదార్థం: అహిమద్యుతి, తేజుండు= సూర్యకాంతివంటిప్రకాశంకలవాడైన; విచిత్రవీర్యుండున్‌= విచిత్రవీర్యుడుకూడ; అతిశయ, 
రూప, యౌవన, గుణ+అధిక, సుందరము+ఐన= అత్యంతం రూపంచేతను, వయసుచేతను, గుణాలయొక్క, ఆధిక్యంచేతను 
అందమైన; ఆ సతీద్వితయమునందున్‌= ఆభార్య లిరువురియందు; సంతత, రతిన్‌= విరామం లేని రతి (క్రీడ)భావానికి; 
వివశుండు+అయి= లోనైనవాడై; రాజకృత్యముల్‌= రాజుచేయవలసిన విధులను; మతిన్‌= బుద్దితో; ఒకనా(డున్‌+చేయక= 
ఒకరోజుకూడ చేయక; రాజయక్ష్మ, బాధితుండు+అయి= క్షయరోగపీడితుడయి; దేవలోక, సుదతీ, ప్రియుండు+అయ్యెన్‌= 
దేవలోకవనితలకు (ప్రీతిపాత్రుడైనాడు, అంటే - మరణించా డని భావం. (పుణ్యంచేసినవారు చనిపోయిన తరువాత స్వర్గలోకం 
చేరి రంభాది దేవవనితలతో క్రీడిస్తారని (ప్రతీతి). 


తాత్సర్యం: సూర్యప్రకాశుడైన విచిత్రవీర్యుడు రూపంలోనూ, యౌవనంలోనూ గుణాలలోనూ అత్యంతసుందరులైన 
ఆ భార్య లిరువురియందును నిరంతరరతిభావానికి వశుడై, రాజవిధులనుగురించి యెన్నడూ మనసుకు పట్టించుకొనక 
క్షయరోగ పీడితుడై స్వర్గస్థుడైనాడు. 

(sey యా ౧ యయా 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: విచిత్రవీర్యుడి నిరంతర కామ(ప్రవృత్తిని ఓజోగుణమి శ్రిత మైన మాధుర్యగుణం కల రచనతో నన్నయ రక్తికట్టించాడు. 
మాధుర్యంతో ఉక్తివైచిత్యం మెరుస్తూ ఉండాలి. దానిని కవిప్రాఢోక్తితో నన్నయ సాధించాడు. ఇద్దరు భార్యలతో నిరంతర రతి 
సాగించి క్షయరోగానికి గురిఅయి విచిత్రవీర్యుడు మృతుడైనా డనటానికి బదులుగా దేవలోకసుదతీప్రియుడైనా డనటం కవి 
ప్రొఢోక్తి. ఇందులో పర్యాయోక్ష్యలంకారం స్ఫురిస్తున్నది. చెప్పేదానిని సూటిగా కాకుండా భంగ్యంతరంగా చెప్పటం పర్యాయోక్తం. 
అట్టా చెప్పటంవలన విచిత్రవీర్యుడు చనిపోయికూడా దేవలోక సుదతీ భోగాన్ని కామపురుషార్థఫలంగా అనుభవిస్తున్నాడన్న 
వ్యంగ్యార్థం ప్రతీయమానం అవుతున్నది. ఇది (ప్రొఢోక్తి. రతివివశత్వం వలన విచిత్రవీర్యుడి రాజధర్మ (ప్రవృత్తికి క్షయం 
కలిగింది. అతడి రుగ్మతకూడ క్షయవ్యాధియే. అతడి కామ(ప్రవృత్తివలన అతడి దేహక్షతియే కాకుండా ధర్మక్షతి, వంశక్షతి 
అయింది. వంశంలో ఏర్పడిన మహాప్రళయ మది. సంతానవిచ్చేద మయ్యే ఆ దారుణ ఫలితానికి కారణమైన సంతతరతి 
రాజులకు తగదని కావ్యోపదేశం. దానిని నన్నయ కవిప్రాఢోక్తిచేత సిద్దమైన వస్తువుచేత కలిగే వస్తుధ్వనిగా రచనలో నిబంధించాడు. 
కవిప్రఢోక్తిసిద్ద వస్తుకృతవస్తుధ్వని అనబడే ఈ రచనాశిల్పం నన్నయ పెక్కుచోట్ల ప్రదర్శించాడు. అందువలననే నన్నయది 
ధ్వనిప్రస్థాన మనీ, అందులో వస్తుధ్వని ఆయన మార్గమనీ పేర్కొనటం. 


క. అంత దౌష్యంతి సంతానవిచ్చేదంబు గావచ్చిన సత్యవతీనియుక్తుండై సకలధర్మమూర్తి కృష్ణద్వైపాయనుండు 
దేవరన్యాయంబున నంబికయందు ధృతరాషుని, నంబాలికయందు( బాండురాజును నంబికాపరిచారిక 
యందు విదురునిం బుట్టించిన; నందు ధృతరాష్త్రునకు గాంధారికి వ్యాసవరప్రసాదంబున 
దుర్యోధనుండాదిగా నూర్వురు గొడుకులు పుట్టిరి. పాండురాజు నియోగంబున( గుంతీమాద్రులకు 
ధర్మానిలశక్రాశ్వినుల ప్రసాదంబున ధర్మజభీమార్జున నకులసహదేవు లనంగా నేవురుకొడుకులు పుట్టి; 
రయ్యేవురకుం బాంచాలి ధర్మపత్నియయ్యె;దానియందు ధర్మరాజునకుంబ్రతివింధ్యుండును, భీమసేనునకు 
శుత్రసోముండును, నర్జునునకు శ్రుతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శ్రుతసేనుండును 
నన బంచోపపాండవులు పుట్టిరి; మణి ధర్మరాజునకు స్వయంవర లబ్ద యైన దేవికయనుదానికి 
యౌధేయుండు పుట్టె; భీమసేనునకు జరంధరకు సర్వగుండు పుట్టె; నర్జునునకు సుభద్రకు నభిమన్యుండు 
పుట్టె; నకులునకు( జైద్యయయిన కరేణుమతికి నిరమిత్రుండు పుట్టె; సహదేవునకు స్వయంవరలబ్దయైన 
విజయకు సుహోత్రుండు పుట్టె, మజియుభీమసేనునకు హిడింబకుఘటోత్మచుండు పుట్టె; నిప్పాటంబాండవ 
పుత్తులైన పదునొక్కంద్రయందును వంశకరుం డైన యభిమన్యునకు విరాటపుత్తి యయిన యుత్తరకుం 
బరీక్షితుండు పుట్టె. 116 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: అప్పుడు భరతవంశం విచ్చేదం అయ్యె స్థితికి రాగా సత్యవతిచేత నియోగింపబడి సమస్తధర్మమూర్తి 
అయిన వ్యాసుడు దేవరన్యాయంతో అంబికయందు ధృతరాష్త్రుడినీ, అంబాలికయందు పాండురాజునూ, అంబికయొక్క 
చెలికత్తెయందు విదురుడినీ పుట్టించాడు. వారిలో ధృత(ర్రాష్టుడికీ, గాంధారికీ వ్యాసుడివరంవలన దుర్యోధనుడు 
మొదలుకొని వందమంది కొడుకులు పుట్టారు. పాండురాజు నియోగించగా కుంతీమాద్రులకు యమధర్మరాజు, 
వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతల దయవలన (క్రమంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు 
అనబడే అయిదుగురు కొడుకులు పుట్టారు. ఆ అయిదుమందికి పాంచాలి భార్య అయింది. ఆమెయందు 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 389 


ధర్మరాజుకు ప్రతివింధ్యుడూ, భీమసేనుడికి శ్రుతసోముడూ, అర్జునుడికి (శ్రుతకీర్తియూ, నకులుడికి శతానీకుడూ, 
సహదేవుడికి (శ్రుతసేనుడూ, పంచ ఉపపాండవులు అనబడేవారు పుట్టారు. ఇంకనూ, ధర్మరాజుకు స్వయంవరంలో 
లభించిన దేవిక అనేదానికీ యౌధేయుడు పుట్టాడు. భీమసేనుడికి జరంధరవలన సర్వగుడు పుట్టాడు. అర్జునుడికీ 
సుభద్రకూ అభిమన్యుడు పుట్టాడు. నకులుడికీ చేది వంశజురాలైన కరేణుమతికీ నిరమి(త్రుడు పుట్టాడు. సహదేవుడికీ 
స్వయంవరంలో లభించిన విజయకూ సుహోత్రుడు పుట్టాడు. అంతేకాక, భీమసేనుడికీ హిడింబకూ ఘటోత్కచుడు 
పుట్టాడు. ఈ విధంగా పాండవులయొక్క పుత్రులైన పదకొండుమందిలోనూ వంశాన్ని నిలిపినవాడు అభిమన్యుడు. 
అతడికీ విరాటరాజపుత్రి అయిన ఉత్తరకూ పరీక్షితుడు పుట్టాడు. 


విశేషం: దేవరుడనగా మగని తోబుట్టువు. రాజకుటుంబాలలో రాజ్యానికి వారసులు కాదగిన రాణికి మగనివలన సంతానం 
కలుగనప్పుడు బావగారి వలననో, మజదివలననో సంతానం పొందడం దేవరన్యాయం. విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు 
సంతాన రహితులు కాగా, వారల అన్నయైన దేవరుడైన వ్యాసుడు ధృతరాష్ట్ర పాండురాజులను కన్నాడు. 


క. అతనికి ననంత పుణ్యా । న్విత యన(దగు మాద్రవతికి నీ వఖిలజగ 

న్నుత! జనమేజయ! పుట్టితి । ధృతి. బాండవవంశమునకు( దేజం బెస6గన్‌. 117 
ప్రతిపదార్థం: అతనికిన్‌= పరీక్షితుడికి; అనంత, పుణ్య+అన్విత, అనన్‌, తగు, మాద్రవతికిన్‌= అపారపుణ్యంతో కూడినది 
(పుణ్యవతి) అని ప్రసిద్ధిచెందిన మాద్రవతికి; అఖిల, జగత్‌+నుత= సమస్తలోకాలచేత క్రీర్తింపబడువాడా!; జనమేజయ= 


జనమేజయుడా!; పాండవ, వంశమునకున్‌= పాండురాజు పేరుమీద (ప్రసిద్దమైన వంశానికి; ధృతిన్‌= స్థిరంగా; తేజంబు+ఎసంగన్‌= 
వన్నె కలుగగా; నీవు= నీవు (జనమేజయుడు); పుట్టితి (ఏ)ి= పుట్టావు. 


తాత్సర్యం: సమస్తలోకాలచేత కీర్తింపబడే జనమేజయుడా! పాండవవంశానికి స్థిరంగా వన్నె కలిగేటట్టు నీవు 
పరీక్షితుడికీ పుణ్యవతి అయిన మాద్రవతికీ పుట్టావు. 


మ. మటియు నీకును వపుష్టమకును శతానీక శంకుకర్ణులుపుట్టి రందు శతానీకునకువైదేహికి నశ్వమేధదత్తుండు 
పుట్టె. 118 


ప్రతిపదార్థం: సుగమం. 
తాత్పర్యం: కాగా, నీకూ వపుష్టమకూ శతానీకుడు, శంకుకర్ణుడు అనే ఇద్దరు పుత్రులు పుట్టారు. వారిలో శతానీకుడికీ 
వైదేహి (విదేహరాజపుత్రిక) కీ అశ్వమేధదత్తుడు పుట్టాడు. 


క. వీ రైలులు€ బౌరవులును । భారతులును గౌరవులును బాండవులు ననన్‌ 
వీరు లయి పరంి; రిది నయ । పారగ! భవదీయవంశ పరిపాటి మహిన్‌. 119 


ప్రతిపదార్థం: వీరు= ఇంతవరకు పేర్కొన్నరాజులు; ఐలులు= ఐలుడువంశకర్తగా కలవారు; పౌరవులును= పురుమహారాజు 
వంశకర్తగాకలవారు; భారతులును= భరతుడు వంశకర్తగా కలవారు; కౌరవులును= కురుమహారాజు వంశకర్తగాకలవారు; 
పాండవులున్‌= పాండుమహారాజు వంశకర్తగా కలవారు; అనన్‌= అని పిలువబడుతూ; వీరులు+అయి, పర౦గిరి= పరాక్రమవంతులై 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒప్పారినారు; నయపారగ!= నీతిలో పారం ముట్టినవాడా!; ఇది= పైనచెప్పినవిధం; మహిన్‌= లోకంలో (భూమిపై); భవదీయ, 
వంశ, పరిపాటి= నీయొక్క వంశముయొక్క అనుక్రమం, (వంశవృక్షం అని భావం). 


తాత్సర్యం: వీరు ఐలులనీ, పౌరవులనీ, భారతులనీ, కారవులనీ, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా 
ప్రసిద్దిచెందారు. ఓ నయకోవిదుడా! ఇది లోకంలో వాసికెక్కిన నీవంశక్రమం. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 120 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఈవిధంగా అన్నాడు. 


క. నరవరు€ డగు శంతనున క । మరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా 
పురుషుండు భీష్ము( డె ట్ల । య్యిరువురకును బుట్టె? దీని నెజింగింపు మొగిన్‌. 121 


ప్రతిపదార్థం: నరవరుండు+అగు, శంతనునకున్‌= (శ్రేష్టుడైన శంతనునకూ; అమర, నదికినిన్‌= గంగకూ; ఎట్టు, సంగమంబు, 
అయ్యెన్‌= ఏవిధంగా సంయోగం అయింది; ఆ+ఇరువురకును= ఆ ఇద్దరికీ; మహత్‌+పురుషుండు, భీష్ముండు= గొప్పవాడైన 
భీష్ముడు; ఎట్టు; పుట్టెన్‌= ఏవిధంగా పుట్టాడు?; ఒగిన్‌= (క్రమంగా; దీనిన్‌= -ఈవృత్తాంతాన్ని; ఎజింగింపుము= తెలుపుము 


తాత్పర్యం: ఉత్తముడైన శంతనుడికీ గంగకూ పొత్తు ఏవిధంగా కలిగింది? వా రిరువురికీ మహాత్ముడైన భీష్ముడు 
ఏవిధంగా పుట్టాడు? ఈ వృత్తాంతాన్ని క్రమంగా నాకు తెలుపుము. 


గంగా వసువుల సమయము (సం. 1-91-1) 


వ. “మణి పాండవ ధార్తరాష్ట సంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్ప' మనిన వానికి వైశంపాయనుం 
డి ట్లని చెప్పెం; దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాండు వుట్టి మహాధర్మశీలుందై. 
యశ్వమేధసహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి, దేవలోకంబునకుం 
జని యందు దేవర్షిగణంబులతో. బితామహుంగొల్టుచున్న యవసరంబున గంగానది దివ్యస్తీరూపధారిణి 
యయి బ్రహ్మసభకు వచ్చిన. 122 


ప్రతిపదార్థం: మణి= ఇంకను; పాండవ, ధార్తర్యాష్ట్ర సంభవంబును= పాండురాజుకుమారులయొక్కయు, ధృతరాష్టని 
పుత్రులయొక్కయు పుట్టుకను; సవిస్తరంబుగాన్‌= విపులంగా; వినన్‌, వలతున్‌= వినగోరుతాను; చెప్పుము; అనినన్‌; వానికిన్‌= 
జనమేజయునికి; వైశంపాయనుండు; ఇట్టు+అని, చెప్పెన్‌= ఈవిధంగా చెప్పాడు; తొల్లి= పూర్వం; ఇక్ష్వాకు వంశంబునన్‌= 
ఇక్ష్వా కుడు మూలపురుషుడుగా వెలసిన వంశంలో; మహాభిషుండు; అనువా(డు; పుట్టి; మహత్‌+ధర్మశీలుండు+ఐ= 
ఉత్తమధర్మస్వభావం కలవాడై; అశ్వమేధ, సహ(స్రంబును= అశ్వమేధ యాగాలు వేయిన్నీ; రాజసూయ, శతంబును= 
రాజసూయయాగాలు నూరున్నూ; చేసి; ఇంద్ర+ఆది, దేవతలన్‌, తనిపి= ఇంద్రుడు మొదలైన దేవతలను సంతోషపెట్టి; దేవ, 
లోకంబునకున్‌, చని= దేవతలయొక్క లోకమైన స్వర్గానికి వెళ్ళి; అందున్‌= అక్కడ; దేవ, బుషిగణంబులతోన్‌= 
దేవతలయొక్కయు, మునులయొక్కయు సమూహాలతో కలిసి; పితామహున్‌= (బ్రహ్మను; కొల్చుచున్న= సేవిస్తూన్న; 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 391 


అవసరంబునన్‌= సమయంలో; గంగానది; దివ్య, (స్తీ, రూప, ధారిణి+అయి= దేవతా సంబంధమైన ్రీయొక్క రూపాన్ని 
తాల్చినదయి; (బ్రహ్మసభకున్‌, వచ్చినన్‌= (బ్రహ్మదేవుడియొక్క సభకు రాగా. 


తాత్సర్యం: “ఇంకను పాండవుల, ధృతరాష్ట్ర పుత్రుల పుట్టుపూర్వోత్తరాలు వివరంగా వినగోరుతున్నాను చెప్పు' మని 
జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు ఈవిధంగా చెప్పాడు: “పూర్వం ఇక్షాకువంశంలో మహాభిషుడనేవాడు 
పుట్టి ఉత్తమధర్మస్వభావుడై వేయి అశ్వమేధయాగాలను, నూరు రాజసూయయాగాలను చేసి ఇంద్రాదిదేవతలను 
సంతృప్తిపరచి స్వర్గలోకానికి పోయి అక్కడ దేవతలతోనూ బుషిగణాలతోనూ కలిసి బ్రహ్మను సేవిస్తున్న సమయంలో 
గంగానది దేవవనితారూపం ధరించి (బ్రహ్మసభకు రాగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. ఊరుమూల మేర్పదంగ నయ్యువిద వలువు । దొలంగి ననిలంబుచేత విధూత మగుచు; 
నమరు లెల్ల జరాబ్ముఖు లైరి; దాని । సాభిలాషు( డై చూచె మహాభిషుండు. 123 


ప్రతిపదార్థం: అనిలంబు, చేతన్‌, విధూతము+అగుచున్‌= గాలిచేత ఎగురగొట్టబడినది జౌతూ; ఆ+ఉవిద, వలువు= ఆ 
వనితచీర; ఊరుమూలము+ఏర్పడంగన్‌= తొడమొదలు కనబడునట్టుగా; తొలలౌన్‌= తొలగిపోయింది; అమరులు+ఎల్లన్‌= 
దేవతలందరు; పరాక్‌+ముఖులు+ఐరి= ప్రక్కకు (త్రిప్పుకొనిన ముఖాలు కలవారు ఐనారు; మహాభిషుండు; దానిన్‌= అట్టిస్థితిలో 
నున్న గంగను; స+అభిలాషుడయ+ఐ= ఆసక్తితోకూడినవాడై; చూచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: గంగాదేవి కట్టుకున్న చీర గాలికి ఎగురగొట్టబడటంచేత ఆమె తొడలమొదలు కనపడేటట్లు తొలగింది. 
దానిని దేవతలందరు చూడక మొగాలు (ప్రక్కకు త్రిప్తుకొన్నారు. కాని, మహాభిషుడు మాత్రం ఆసక్తితో దానిని 
చూచాడు. 


విశేషం: ఈ పద్యంతరువాతకొన్ని ప్రతులలో “గంగాదేవియు నమ్మహాభిషురూపయౌవనవిలాసంబుల కోటువడి వానినచూచుచుండె 
అనే వచనం కనబడుతున్నది. కాని, ఈ భావం మూలంలో లేదని శ్రీమహాభారతసంశోధితప్రతి దీనిని గ్రహించలేదు. ఒకవేళ 
ఈ వచనం ఉన్నదనుకొంటే గంగకూడ శాపార్గురాలౌతుంది. అది కథలో పొసగదు కాబట్టి ఆ వచనాన్ని గ్రహించకపోవటమే 
సముచితం. 


ఆ. దాని నెటింగి కమలయోని వానికి గర । మల్లి మరయోనియందు( బుట్టు 
మనుచు శాపమిచ్చె; నొనరంగ వాండును । గరము భీతి. గరయుగంబు మొగిచి. 124 


ప్రతిపదార్థం: కమలయోని= (బ్రహ్మ; దానిన్‌, ఎజింగి= దానిని గ్రహించి; వానికిన్‌= ఆ విధంగా చూచిన మహాభిషునిగురించి; 
కరము+అల్లి= మిక్కిలి కోపించి; మర్య్యయోనియందున్‌= మానవగర్భంలో; పుట్టుము, అనుచున్‌; శాపము; ఇచ్చెన్‌; ఒనరంగన్‌= 
ఒప్పుగా; వాండును= మహాభిషుడు; కరము, భీతిన్‌= మిక్కిలిభయంతో; కర, యుగంబు= చేతులజంట (రెండుచేతులు); 
మొగిచి= జోడించి. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు దానిని తెలిసికొని మహాభిషుడిమీద అమితంగా కోపించి అతడిని మానవవనితకు పుట్టు 
మని తగినట్టు శాపమిచ్చాడు. మహాభిషుడు మిక్కిలి భయపడి చేతులు రెండూ జోడించి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'మర్శ్యలోకంబున రాజర్షివరులలోన( బుణ్యచరిత్రుండు ప్రతీపుండ కావున వానికి. బుత్తుండ నై జన్మించెద; 
నొరులయందు జనింపనోపి నని కమలభవుననుమతంబు వడసె, గంగయు నమ్మహాభిషుని 
మహానుభావంబును రూపసొందర్యంబులును దనయందుల యభిలాషయు నెలింగి తానును 
మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్తలోకంబునకు వచ్చునది యెదుర. 125 


ప్రతిపదార్థం: మర్యలోకంబునన్‌= మానవలోకంలో; రాజర్షి వరులలోన్‌= రాజులయ్యు బుషిత్వాన్నికూడ సాధించినవారిలో 
నెల్లు పుణ్య, చరిత్రుండు= నిర్మలస్వభావం కలవాడు; ప్రతీపుండు+అ= (ప్రతీపుడు మాత్రమే; కావునన్‌= కాబట్టి; వానికిన్‌= 
అతనికి; పుత్రుండను+ఐ, జన్మించెదన్‌= కొడుకునై పుట్టుతాను; ఒరుల+అందున్‌= ఇతరులకు; జనింపన్‌+ఓపన్‌= పుట్టజాలను; 
అని; కమలభవు, అనుమతంబు= (బ్రహ్మదేవునియొక్క సమ్మతిని; పడసెన్‌= పొందాడు; గంగయున్‌= గంగకూడ; ఆ+మహాభిషుని, 
మహత్‌+అనుభావంబును= ఆ మహాభిషుడియొక్క దొడ్డతనాన్నీ; రూప, సౌందర్యంబులును= ఆకారాన్నీ అందాన్నీ; తనయందుల, 
అభిలాషయున్‌= తనపట్టకోరికయు; ఎజింగి= (గ్రహించి; తానును=తానుకూడ; మనోజ, బాణ, బాధిత+అయి= మన్మథుడియొక్క 
బాణాలచేత కొట్టబడినది అయి (విరహాన్ని పొంది); వానిని+అ= అతనినే; తలంచుచున్‌= స్మరిస్తూ; భావిస్తూ; మర్య్యలోకంబునకున్‌, 
వచ్చునది, ఎదురన్‌= మానవలోకానికి రాగానే, ఎదుట. 


తాత్పర్యం: 'మానవ(భూ)లోకంలో గల రాజర్షులందరిలో పుణ్యాత్ముడు (ప్రతీపుడు కాబట్టి అతడికి మాత్రమే 
పుత్రుడనై జన్మిస్తాను; మరొకరియందు జన్మించలేను” అని కోరి దానికి (బ్రహ్మదేవుడి సమ్మతినిపొందాడు. 
గంగకూడ ఆ మహాభిషుని దొడ్డతనాన్నీ, రూపసౌందర్యాలనూ, తనపట్ల అతని కున్న కోరికను గమనించి 
మన్మథబాణాలకు గురియై ఆతడినే తలపోస్తూ మర్య్యలోకానికి వచ్చి, ఎదుట. 


క. అనిమిషలోక వియోగం । బున దుఃఖితు లయి వసిష్టమునివరు శాపం 
బున వచ్చువారి వసువుల । నెనమండ్రం గాంచి గంగ యెంతయు. బ్రీతిన్‌. 126 


ప్రతిపదార్థం: అనిమిషలోక, వియోగంబునన్‌= దేవలోకముయొక్క ఎడబాటుతో; దుఃఖితులు+అయి= బాధపడినవారై; వసిష్ట, 
మునివరు, శాపంబునన్‌= వసిష్టు డనే బుషిశ్రేష్ణుడియొక్క శాపంవలన; వచ్చువారిన్‌= వస్తున్నవారిని; వసువులన్‌, ఎనమం(డ్రను= 
వసువులను ఎనిమిదిమందిని; గంగ; ఎంతయున్‌+ట్రీతిన్‌= మిక్కిలి ఆప్యాయంగా; కాంచి= చూచి. 


తాత్సర్యం: స్వర్గలోకం విడువవలసివచ్చినందుకు దుఃఖితు లైనవారూ, వసిష్టమహాముని శాపంతో భూలోకానికి 
వస్తున్నవారూ అయిన ఎనిమిదిమంది వసువులను గంగ మిక్కిలి ఆప్యాయంగా చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: యమధర్మరాజుయొక్క పదిమంది భార్యలలో వసువు అనుఆమెకు జన్మించిన ఎనిమిదిమంది పుత్రులు వసువులు. 
వారు ఎల్లప్పుడు కలసిఉండే గణదేవతలు. వారిపేర్చు - ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, 
అనలుడు, (ప్రభాసుడు. 


క. “ద్యుతి దటిగి నిజనియోగ । చ్యుతి( బొందను మీకు నొండుచోటికి నరుగం 
గత మేమి”? యనిన విని య । య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్‌. 127 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 393 


ప్రతిపదార్థం: ద్యుతి, తజీగి= కాంతి తగ్గి; నిజ, నియోగ, చ్యుతిన్‌, పొందను= మీ స్థితినుండి పతనం కావటానికీ; ఒండు, 
చోటికిన్‌+అరుగన్‌= మరొకచోటికి పోవటానికీ; కతము+ఏమి+అనినన్‌= కారణ మేమిటి అనగా; విని; ఆ+వసువులు; ఆ+అతివకున్‌ 
సురనదికిన్‌= (స్తీరూపంలో ఉన్న గంగానదికి; ఇట్టులు+అనిరి= ఈవిధంగా అన్నారు. 


తాత్సర్యం: 'కాంతిహీను లై మీపదవులనుండి పతనం చెందటానికీ, ఉన్నచోటువదలి మరొకచోటికి పోవటానికీ 
కలకారణం ఏమి” టని అడుగగా ్రీరూపంలో ఉన్న గంగకు ఆ వసువులు ఈ విధంగా అన్నారు. 


వ. 'ఏము వసిష్టమునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్కపుణ్యవతి యైన స్తీయందు 
జన్మింపంబోయెది మని దుఃఖించి, తమ శాపప్రకారంబు గంగాదేవికి నెలింగించి, 'యే మొండుచోట 
జన్మింపనోపము; నీయంద పుట్టెదము; మటి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడు(గావున 
వానికి నీకును సమాగమం బగు; మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు’ ననిన విని గంగ సంతసిల్లి 
యి ట్లనియె. 128 


ప్రతిపదార్థం: ఏము= మేము (వసువులు); వసిష్ట, మునివరు, శాపంబునన్‌+చేసి= వసిష్థ్రమహాముని శాపం కారణంగా; 
మర్య్యలోకంబునందున్‌= భూలోకంలో; ఏది+ఏనియున్‌, ఒక్క, పుణ్యవతి, ఐన, (స్త్రీ, అందున్‌= ఎవరైనా ఒక పుణ్యంచేసికొన్న 
వనితకు; జన్మింపన్‌, పోయెదము+అని= పుట్టా లని వెళ్ళుతున్నా మని; దుఃఖించి= ఏడ్చి, బాధపడి; తమ, శాప, ప్రకారంబు= 
తమకు శాపం కలిగిన పద్దతిని; గంగాదేవికిన్‌; ఎటింగించి= తెలిపి; ఏము+ఒండు, చోటన్‌, జన్మింపన్‌, ఓపము= మేము 
మరొకచోట పుట్టలేము; నీయందున్‌+అ= నీయందే, నీకే; పుట్టెదము= జన్మిస్తాము; మజీ= ఇక; మహాభిషుండు; (ప్రతీపునకున్‌; 
శంతనుండు+ఐ; పుట్టెడున్‌, కావునన్‌= పుట్టుతాడు కాబట్టి; వానికిన్‌, నీకును, సమాగమంబు+అగున్‌= అతనికీ నీకూ 
సంయోగం కలుగుతుంది. అతండు+అ= అతడే(శంతనుడే); మా, జన్మంబునకున్‌, నిమిత్తంబు= మాపుట్టుకకు కారణం; 
అగును+అనినన్‌, విని= జౌతా డని చెప్పుగా విని; గంగ; సంతసిల్లి= సంతోషించి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్సర్యం: మేము వసిష్ట మహామునిశాపంవలన భూలోకంలో ఎవరైనా ఒక్కపుణ్యవతి యైన వనితయందు 
జన్మించవలె నని పోతున్నామని దుఃఖించి, తమ శాపవృత్తాంతాన్ని గంగాదేవికి తెలియజెప్పి, 'మేము వేరేచోట 
ఎక్కడా జన్మించలేము, నీకు పుత్రులముగా పుట్టుతాము; ఇక - మహాభిషుడే ప్రతీపునకు శంతనుడై పుట్టుతాడు 
కాబట్టి అతనికీ నీకూ సంగమమౌతుంది. మా జన్మకు అతడే కారకు డౌతాడు' అనగా విని గంగ సంతోషించి 
ఈవిధంగా అన్నది. 


క. “నా కభిమతంబు నిట్టిద; । మీకును నుపకార మగు; సమీహిత బుద్దిం 
జేకొని చేసెద మీర ల । శోకస్థితి నుండు? డనుచు సురనది కరుణన్‌. 129 


ప్రతిపదార్థం: నాకున్‌, అభిమతంబున్‌, ఇట్టిది+అ= నాకోరికకూడా ఇటువంటిదే. సమీహిత, బుద్దిన్‌= కోరబడిన మనస్సుతో 
(ఇష్టమైన మనస్సుతో అనిభావం); చేకొని= స్వీకరించి, అంగీకరించి; చేసెదన్‌= ఆచరిస్తాను; మీకునున్‌= మీకుకూడ; 
ఉపకారము+అగున్‌= వేలౌతుంది; మీరలు+అశోకస్టితిన్‌, ఉండు(డు+అనుచున్‌= మీరు నిశ్చింతగా (దుఃఖం లేని 
మానసికస్థితిలొ) ఉండండి అంటూ; సురనది= గంగానది; కరుణన్‌= దయతో. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నాకోరికకూడ అటువంటిదే; మీకోరికను ఇష్టమైన మనస్సుతో అంగీకరించి అమలుపరుస్తాను. మీకు 
మేలుకూడ జరుగుతుంది. మీ రింక నిశ్చింతగా ఉండండి” అంటూ గంగాదేవి కరుణతో (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. వసువులకు మనఃప్రియంబుగా(బలికిన విని, వారును గంగ యనుగ్రహంబు వడసి 'నీవు మాకు నుపకారంబు 
సేయనోపుదేని నేము నీకుం గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్తలోకంబున 
నుండకుండునట్లుగాం జేయునది; మాకు వసిష్ట మహాముని యనుజ్ఞయు నిట్టిది యనిన గంగయు 'నట్ల 
చేయుదు; మణి మీరెల్ల స్వర్గతులైన నా కొక్కకొడుకు దీర్చాయుష్మంతుందై యుండెడు విధం బోట్లనిన దానికి 
వసువు లి ట్లనిరి. 130 

ప్రతిపదార్థం: వసువులకున్‌= అష్టవసువులకు; మనస్‌+ప్రియంబు, గాన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టు; పలికినన్‌; విని; 

వారును; గంగ, అను[గ్రహంబు, పడసి= గంగయొక్క దయను పొంది; “నీవు, మాకున్‌, ఉపకారంబు, చేయన్‌, ఓపుదు+ఏని= 
నీవు మాకు మేలు చేయగలిగితే; ఏము, నీకున్‌, (క్రమ(క్రమంబునన్‌, పుట్టు+అప్పుడు+అ= మేము నీకు ఒకరి తరువాతి ఒకరు 
వరుసగా పుట్టినప్పుడే; మమ్మున్‌, నీళ్ళన్‌, వైచుచున్‌= మమ్మల్ని నీళ్ళలో పడవేస్తూ; మర్హ్యలోకంబునన్‌+ఉండకుండు, అట్టుగాన్‌= 
భూలోకంలో ఉండకుండా ఉండే విధంగా; చేయునది= చేయవలసింది; మాకున్‌; వసిష్టమహాముని, అనుజ్ఞయున్‌, ఇట్టిది+ అ= 
వసిష్ట మహర్షి మా కిచ్చిన అనుమతికూడా ఇదే; అనినన్‌; గంగయున్‌; అట్టు+అ, చేయుదున్‌= ఆ విధంగానే చేస్తాను; మటీ= 
ఇక; మీరు+ఎల్లన్‌, స్వర్గతులు+ఐనన్‌= మీరందరు మరణిస్తే (స్వర్గానికి చేరితే); నాకున్‌+ఒక్క, కొడుకు, దీర్భాయుష్మంతుండు+ఐ= 

నాకు ఒక కొడుకు చాలకాలం జీవించేవాడై; ఉండెడు, విధంబు+ఎట్టు+అనినన్‌= ఉండే పద్దతి ఏమిటి అనగా; దానికిన్‌= ఆ 

ప్రశ్నకు; వసువులు; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: వసువుల మనస్సులకు ట్రీతికలిగేటట్టు గంగాదేవి పలుకగా విని, వారు గంగాదేవి దయను పొంది 
ఈవిధంగా కోరారు- “నీవు మాకు ఉపకారం చేయగలిగితే మేము నీకు ఒకరితరువాత ఒకరు పుట్టినప్పుడే(వెంటనే) 
మమ్ములను నీళ్ళలో పడవేస్తూ మేము భూలోకంలో ఉండకుండా చేయవలసింది. మాకు వసిష్టమహర్షి ఇచ్చిన 
అనుమతికూడా ఇదే”. ఆ మాటలు విని గంగ ఈ విధంగా అన్నది. “మీ రడిగినట్టు ఆవిధంగానే చేస్తాను. అయితే, 
మీరందరు స్వర్గానికి చేరితే నాకు ఒక్కకొడుకు దీర్చాయువుకలవాడై ఉండేవాడు కావాలి. అది ఏవిధంగా వీలౌతుంది?” 
ఆ మాటలకు వసువులు ఈవిధంగా అన్నారు. 


క. మాయం దొక్కొక్కళ్ళతు | రీయాంశము. దాల్చి శుభచరిత్రుం డై దీ 
ర్మాయుష్యుం డష్టమ వసు | వాయతభుజు( డుండు నీకు నాత్మోద్దవుం దై. 131 


(ప్రతిపదార్థం: మాయందున్‌+ఒక్క+ఒక్కళ్ళ, తురీయ+అంశమున్‌, తాల్చి= మాలో ఒక్కొక్కరియొక్క నాల్గవ అంశాన్ని 

(52. a 
(ఈపరిపూర్ణ మహత్త్యంలో నాల్గవవంతు) ధరించి; శుభ, చరిత్రుండు+ఐ= మంగళకరమైన శీలం కలవాడై; దీర్భ+ఆయుష్యుండు= 
చాలకాలం జీవించేవాడూ; ఆయత+భుజుండు= విశాలాలైన భుజాలు కలవాడూ; అష్టమవసువు= ఎనిమిదవ వసువు అయిన 
ప్రభాసుడు; నీకున్‌, ఆత్మ+ఉద్భవుడు+ఐ= కన్నకొడుకై; ఉండున్‌= భూలోకంలో ఉంటాడు. 


తాత్సర్యం: మా ఒక్కొక్కళ్ళ నాల్గవ అంశాన్ని ధరించి ఉత్తమశీలుడై, దీర్చాయువై, విశాలభుజాలుగల అష్టమవసువు- 
ప్రభాసుడు నీకు కన్నకొడుకై మర్యలోకంలో ఉంటాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 395 
తన పుత్రునకు భార్య వగు మని ప్రతీపుండు గంగ కుపదేశించుట (సం.1-92-1) 
వ. అని యిట్లు గంగా వసువు లొండొరులు సమయంబు సేసికొని చని; రంత నిక్కడ. 132 


తాత్సర్యం: అని ఈవిధంగా గంగాదేవి, అష్టవసువులూ పరస్పరం కట్టడిచేసికొని వెళ్ళారు. ఆ పైన ఇక్కడ. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. వీరుండు ప్రతీపు( డఖిల । క్షారాజ్య, సుఖముల దనిసి మానుగ గంగా 
తీరమున( దపము సేయుచు । భారతకులు. డుండె ధర్మపరుండై నిష్టన్‌. 133 


ప్రతిపదార్థం: భారతకులు(డు= భరతవంశంలో పుట్టినవాడూ; వీరుండు= పరా(క్రమవంతుడూ, అయిన; (ప్రతీపుడు; అఖిల, 
క్షా రాజ్య, సుఖములన్‌, తనిసి= సమస్త సామ్రాజ్య సుఖాలను అనుభవించి తృప్తుడై; నిష్టన్‌= దీక్షతో; ధర్మపరుండు+ఐ= 
ధర్మమునందు ప్రీతికలవాడై; మానుగన్‌= ఒప్పిదంగా; గంగా, తీరమునన్‌= గంగానది ఒడ్డున; తపము, చేయుచున్‌, ఉండెన్‌= 
తపస్సు చేస్తూ ఉన్నాడు. 


తాత్పర్యం: భరతకులంలో పుట్టి వీరుడైన ప్రతీపుడు సమస్తరాజ్యభోగాలను తనివితీర అనుభవించి ధర్మపరుడై 
దీక్షపట్టి గంగానదీతీరంలో మనోజ్ఞంగా తపస్సు చేస్తూ ఉన్నాడు. 


వ. ఇట్లు యమ నియమవ్రత పరాయణుండై యున్నవానికిం బ్రత్యక్షం బై యొక్కనాండు. 134 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: ఈవిధంగా యమం, నియమం అనే యోగపద్దతుల నాచరించే నిష్టలో నిమగ్నుడై ఉండగా (ప్రతీపుడికి 
(గంగు) ఒకనాడు ప్రత్యక్షమై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: యమ, నియమాలు అష్టాంగ యోగంలోని భాగాలు. ఆ యోగంలోని ఎనిమిది అంగాల పేర్లు ఇవి - యమం, 
నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి. హింసాదులు చేయకుండ ఉండటం యమము. 
అది పదిరకాలు. అవి - సత్యం, దయ, క్షమ, ధృతి, మితాహారం, ఆర్జవం, (బ్రహ్మచర్యం, అస్తేయం, అహింస, శౌచం. 
శరీరంకంటె భిన్నమైన మట్టి, నీళ్ళు సాధనాలుగా చేసే యోగసాధనం నియమం. అదికూడా పది విధాలు. అవి - తపం, 
సంతోషం, ఆస్తికత్వం, దానం, భగవదర్భన, వేదాంతశ్రవణం, లజ్జ, మతి, జపం, (వ్రతం.132, 133, 134 సంఖ్యల పద్యవచనాలకు 
బదులు ఒకప్రతిలో “ఇట్లు నియమథవ్రతులై వసువులు గంగకు నియమంబుసేసి చనిన నిట గంగయు భూలోకంబునకు 
వచ్చి నిరంతర నియమ(వ్రతపరాయణుండైయున్న ప్రతీపుం డనువానికిం (బ్రత్యక్షం బై యొక్కనాడు “అనేవచనం కనబడుతున్నదని 
శ్రీమదాంధ్రమహాభారతసంశోధితము[ద్రణప్రతిలో ఉన్నది. (పు. 215) 


ఉ. గంగ నిజాంగదీప్తు లెసంగం జనుదెంచి లతాంగి సంగతో 
త్తుంగ పయోధర ద్వితయ తోయరుహానన చారునేత్ర ది 
వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు శాలవిశాల దక్షిణో 
తృంగమునందు మన్మథవశంబున నుండె. గరంబు లీలతోన్‌. 135 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: లతా+అంగి= తీగవంటి మేను కలిగినది; సంగత, ఉత్తుంగ, పయోధర, ద్వితయ; తోయరుహ+ఆనన= 
ఒప్పిదమై ఎత్తైన వక్షోజాల జంటను కలిగినదీ; పద్మంవంటి ముఖం కలిగినదీ; చారు, నేత్ర= అందమైన కన్నులు కలదీ; 
అయిన, గంగ= గంగాదేవి; నిజ+అంగ, దీప్తులు+ఎస(గన్‌= తన శరీరపు కాంతులు వ్యాపించగా; దివ్య+అంగన+ఐ= 
దేవవనితగా రూపం తాల్చి; చనుదెంచి= వచ్చి; మన్మథ, వశంబునన్‌= మన్మథునికి వశమైనభావంతో (వలపుతో); (ప్రతీప, 
వసుధా+అధిపు= ప్రతీపుడనేపేరుగల భూపతి(రాజు)'యొక్క; శాల, విశాల, దక్షిణ+ఉత్సంగమునందున్‌= చెట్టువలె విశాలమైన 
కుడితొడమీద; కరంబు, లీలతోన్‌= మిక్కిలి శృంగారహేలతో; ఉండెన్‌= కూర్చుండెను. 


తాత్సర్యం: గంగానది తీవెవంటి మేను కలిగినది, పొందికగా ఎత్తెన వక్షోజములజంట కలిగినది, పద్మమువంటి 
ముఖం కలిగినది అయిన దివ్యవనితారూపం తాల్ఫి తన శరీరకాంతులు 'ప్రసరిస్తూడఉండగా వచ్చి మన్మథపారవశ్యంతో 
ప్రతీపమహారాజుయొక్క చెట్టువలె విశాలమైన కుడితొడమీద మిక్కిలి విలాసంగా కూర్చున్నది. 


విశేషం: గంగ లతాంగి. ఆమె శరీరం తీగవంటిది. ప్రతీపుని వక్షస్సు చెట్టు వంటిది. తీగ చెట్టుకు అల్టుకొనినట్టు ఆమె అతని 
తొడపై ఉన్నదని స్వారస్యం. 


వ. ప్రతీపుండును దానింజూచి యచ్చెరువంది 'నీవెందులదాన? విట్లేలనాకుటువెక్కి” తనిన నది యి ట్లనియె. 136 
ప్రతిపదార్థం: కుజువు= తొడ 


తాత్సర్యం: ప్రతీపుడు గంగను చూచి ఆశ్చర్యపడి 'నీ వెక్కడిదానవు? నాతొడపై ఎందు కెక్కావు? అని అడుగగా 
గంగ ఈవిధంగా అన్నది. 


©. ఏను జహ్నుకన్య నింద్రసమాన! నీ । సద్గుణావళులకు సంతసిల్లి 

భానుతేజ! నీకు భార్యగా వచ్చితి | నిష్టమునం బరిగ్రహింపు నన్ను. 137 
ప్రతిపదార్థం: ఇంద్రసమాన= ఇంద్రుడితో పోలినవాడా!; ఏను= నేను; జహ్ను, కన్యను= జహ్నామహర్షి కుమార్తెను; గంగను; 
నీ, సద్గుణావళులకున్‌= నీయొక్క మంచి గుణములయొక్క సమూహానికి; సంతసిల్లి= సంతోషించి; భానుతేజ= సూర్యుడివంటి 


(ప్రకాశం కలవాడా!; నీకున్‌, భార్య, కాన్‌, వచ్చితిన్‌= నీకు భార్య అగునట్టుగా (నీకు భార్యనౌదా మని) వచ్చాను; నన్నున్‌; 
ఇష్టమునన్‌= (ప్రీతితో; పరి[గ్రహింపు(ము)= స్వీకరించుము. 


తాత్పర్యం: ఇం(దసమానుడవైన ప్రతీపమహారాజా! నేను జహ్నమహర్షి పుత్రికను గంగను. నీ మంచిగుణాలకు 
సంతోషించి నీకు భార్య నౌదా మని వచ్చాను. సూర్యతేజుడా! నన్ను ప్రీతితో స్వీకరించుము. 


చ. అనిన బ్రతీపుం డిట్లనియె; “నంబురుహానన యగ్నిసాక్షికం 
బున బరిణీత యైన సతిం బొల్పుగ నొక్కతంగాని యన్యలన్‌ 
మనముననేనియుం దలంప; మానిని! యిట్టి జితాత్ము నన్ను ని 
ట్లని పలుకంగ నీ కగునె? యన్యులం బల్మినయట్ల బేల వై. 138 


ప్రతిపదార్థం: అనినన్‌= అని గంగ పల్కగా; ప్రతీపుండు= ఇట్టు+అనియెన్‌; అంబురుహ+ఆనన= పద్మమువంటి ముఖంకలదానా!; 
అగ్నిసాక్షికంబునన్‌= అగ్నిసాక్షిగా; పరిణీత+ఐన= వివాహమైన; సతిన్‌= ఇల్లాలిని; పొల్పుగన్‌= ఒప్పారగా; ఒక్కతన్‌+కాని= 
౧ 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 397 


ఒక్కతినేకాని; అన్యలన్‌= ఇతరస్తీలను; మనమునన్‌+ఏనియున్‌, తలంపన్‌= మనస్సులోకూడ భావించను; మానిని= ఓ 
అభిమానవతీ!; ఇట్టి; బిత+ఆత్మున్‌, నన్నున్‌= ఇటువంటి ఆత్మని[గ్రహంగలనాతో; అన్యులన్‌, పల్కిన, అట్టు+అ= ఇతరులతో 
మాటాడినట్టు; బేలవు+ఐ= అమాయకురాలవై; ఇట్టు+అని= ఈవిధంగా; పలుకంగన్‌= మాటాడటానికి; నీకున్‌+అగునె= నీకు 
తగునా? (తగ దని భావం). 


తాత్సర్యం: అని గంగ పల్కగా ప్రతీపుడు ఈవిధంగా అన్నాడు - “ఓ పద్మముఖీ! అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను 
ఒక్కతనేగాని ఇతరవనితలను మనసులో సైతం స్మరించను. ఓ అభిమానవతీ! ఇటువంటి ఆత్మని[గ్రహమున్న 
నన్ను, ఇతరులతో పలికినట్టుగా, అమాయకురాలవై ఈవిధంగా అడగటం నీకు న్యాయమా? (కాదని భావం). 


వః “మతి యదియునుంగాక స్త్రీభాగం బయిన డాపలికుటువెక్కక పురుషభాగంబై పుత్తారోహణ యోగ్యం బైన 
నావలపలికులు వెక్కితిగావున నాపుత్తునకు భార్య వగు' మనిన నదియునట్ల చేయుదునని యదృశ్యయయ్యె: 
నంతం బ్రతీపు(డును బుత్తార్థియై సకలతీర్థంబులయందు సునందాదేవియుం దాను వేదవిహితవ్రతంబులు 


సలుపుచుం బెద్దకాలంబు దపంబు సేసిన. 139 


ప్రతిపదార్థం: మటీ= ఇంక; అదియునున్‌, కాక= అదికూడకాక; ప్రీ భాగంబు+అయిన= (ప్రీకూర్చుండేవైపు అయిన; డాపలి, 
కుణువు+ఎక్కక= ఎడమతొడపైకి ఎక్కక; పురుషు భాగంబు+ఐ= పురుషులు కూర్చుండేవైపుఅయి; పుత్ర+ఆరోహణ, 
యోగ్యంబు+ఐ= కొడు కెక్కి కూర్చుండదగిన; నా, వలపలి, కుఖువు+ఎక్కితి(ఏి)= నాకుడితొడపైకి ఎక్కావు; కావునన్‌= 
కాబట్టి; నా, పుత్రునకున్‌, భార్యవు+అగుము+అనినన్‌= నాకొడుకుకు ఇల్లాలివి అగు మనగా; అదియును= ఆ గంగయు; 
అట్టు+అ; చేయుదును+అని; అదృశ్య+అయ్యెన్‌= మాయమాయెను; అంతన్‌= ఆ తరువాత; ప్రతీపుండును; పుత్ర+అర్థి+ఐ= 
పుత్రసంతానంకొణకు; సకల, తీర్ణంబుల, అందున్‌= అన్ని పుణ్యతీర్థాలలోనూ; సునందాదేవియున్‌, తానున్‌, వేద, 
విహిత వ్రతంబులు= వేదాలలో చెప్పబడిన దీక్షలు; సలుపుచున్‌= చేస్తూ; పెద్దకాలంబు= చాలకాలం; తపంబు+చేసినన్‌= 
తపస్సు చేయగా. 


తాత్సర్యం: 'అంతేకాకుండా నీవు స్రీలు కూర్చుండేవైపు ఎడమతొడపై ఎక్కకుండా, పురుషులు కూర్చుండేవైపైనది, 
పుత్రులు ఎక్కదగినది అయిన కుడితొడపై ఎక్కావు కాబట్టి నాకొడుకుకు ఇల్లాలి వగుము” అనగా, ఆమె అట్లే చేస్తా 
నని చెప్పి మాయమైపోయింది. ఆ తరువాత ప్రతీపుడు పుత్రుడికోసం సహధర్మచారిణియైన సునందాదేవితో కూడి 
సమస్త పుణ్యతీర్ణాలలోను వేదధర్మోచితమైన వ్రతాలను నిర్వహిస్తూ చాలకాలం; తపస్సు చేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


ఆ. అధికపుణ్యమూర్తు లైన యయ్యిరువుర | కమరనిభుండు కౌరవాన్వయంబు 
వెలుగుచుండ( బుట్టె వీరాగ్రగణ్యుండు । సంతతార్థదాయి శంతనుండు. 140 


ప్రతిపదార్థం: అధిక, పుణ్యమూర్తులు+ఐన= అమితపుణ్యం కలిగించే ఆకారం కలిగినవారైన; ఆ+ఇరువురకున్‌= ఆ దంపతులకు 
సునందా(ప్రతీపులకు; అమర, నిభుండు= దేవతలతో తుల్యమైనవాడు; వీర+అ(గ్రగణ్యుండు= పరా(క్రమవంతులలో శ్రేష్టుడు; 
సంతత, అర్థ, దాయి= ఎల్లప్పుడు ధనాన్ని దానంచేసేవాడు; (అయిన) శంతనుండు; కౌరవ+అన్వయంబు= కురుమహారాజు 
వంశకర్తగా నైన వంశం; వెలుంగుచున్‌+ఉండన్‌; (ప్రకాళిస్తూఉండగా; పుట్టెన్‌= పుట్టాడు. 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అమితపుణ్యదంపతులైన సునందాప్రతీపులకు దేవతలతో తుల్యుడైనవాడు, వీరశ్రేష్టుడు, మహాదాత 
అయిన శంతనుడు కారవవంశం ప్రకాశించగా జన్మించాడు. 


వ. ఇట్లుదయించి పెరి(గి సంప్రాప్త యౌవనుం డైన కొడుకుం జూచి ప్రతీపుండు తనకు నక్షయపుణ్యలోకంబులు 


~~ 


గలిగె నని సంతసించి, సకలరాజ్యభారధౌరేయు.గా నభిషిక్తుం జేసి కొడుకున కి ట్లనియె. 141 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; ఉదయించి= పుట్టి; పెరిగి; సంప్రాప్త యౌవనుండు+ఐన= యువకుడైన; కొడుకున్‌; చూచి; 
ప్రతీపుండు; తనకున్‌; అక్షయ, పుణ్య, లోకంబులు, కలిగెన్‌, అని= క్షయంకాని పుణ్యభోగాలకు అనువైన లోకాలు కలిగాయి 
అని; సంతసించి= సంతోషించి; సకల, రాజ్యభార, ధౌరేయున్‌+కాన్‌= సమస్తరాజ్యముయొక్క భారాన్ని వహించేవాడిగా; 
అభిషిక్లున్‌, చేసి= రాజుగా చేసి; కొడుకునకున్‌+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈవిధంగా పుట్టి పెరిగి యువకు డైన కొడుకును చూచి 'ప్రతీపుడు తనకు శాశ్వతపుణ్యలో కసుఖాలు 
కలిగా యని సంతోషించి, సమస్త రాజ్యభారాన్ని కొడుకుపై ఉంచి, రాజ్యానికి పట్టంకట్టి, కొడుకుతో ఈవిధంగా 
అన్నాడు. 
మధ్యాక్కర. 

తనుమధ్య దా నొక్కకన్య సురనదీతటమున నన్ను 

గనిన నక్కన్యకం జూచి 'నీ విట్టి కమనీయ రూప, 

వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడ(బడి యియ్య 

కొనియె( గావున దాని దగ వివాహ మగుము నెయ్యమునను. 142 


ప్రతిపదార్థం: తనుమధ్య= సన్నని నడుముగలది అయిన; తాను+ఒక్క, కన్య= ఒకకన్య(తానుగా); సురనదీ, తటమునన్‌= 
గంగానది ఒడ్డున; నన్నున్‌, కనినన్‌= నన్ను చూడగా; ఆ+కన్యకన్‌, చూచి= ఆ కన్యను చూచి; నీవు+ఇట్టి, కమనీయ, 
రూపవు= నీవు ఇంతటి అందమైనరూపం కలదానిని; ఒనరన్‌= ఒప్పారగా; నా, సుతునకున్‌, భార్యపు+అగుము; అన్నన్‌; 
ఒడ(బడి= అనుకూలించి; ఇయ్యకొనియెన్‌= అంగీకరించింది; కావునన్‌= కాబట్టి; దానిని= ఆ కన్యను; తగన్‌= ఒప్పుగా; 
నెయ్యమునను= అనురాగంతో; వివాహము+అగుము= పెండ్లిచేసికొమ్ము. 


తాత్సర్యం: గంగానదీతీరాన సన్ననినడుము గల ఒకకన్య తానుగా నన్ను దర్శించగా, నే నాకన్యను చూచి “నీవు 
ఇంతటి అందమైన ఆకారం కలిగినదానవు, నాకొడుకుకు భార్యవు కమ్ము అనగా, ఆమె అనుకూలించి అంగీకరించింది. 
కాబట్టి, ఆ కన్యను అనురాగంతో తగినట్టు వివాహం చేసికొమ్ము.” 


నిశేషం: మధ్యాక్కరలోని ప్రతి పాదంలోనూ వరుసగా 2 ఇంద్రగణాలూ, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలూ, 1 సూర్యగణం 
అమరిఉంటాయి. నన్నయ అయిదవగణంలోని మొదటివర్లంతో యతిమైత్రి చేశాడు. ప్రాస నియతం. 
గంగా శంతనుల సమయము (సం. 1-92-26) 


వ. మటి యక్మోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని కొడుకుం బంచి ప్రతీపుండు 
తపోవనంబునకుం జనియె; నిట శంతనుండు రాజ్యంబు సేయుచు నొక్కనాండు మహాధనుర్దరుండై 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 399 


మృగయావినోదంబులC దగిలి యొక్కరుండును వనమ్ములో. గ్రుమ్మరువా( డనిలాలోలకల్లోలమాలాస్సాలన 
సముచ్చల జ్ఞలకణాసార శిశిరశిశిరం బగుచున్న గంగాపులినతలంబున. 143 


ప్రతిపదార్థం: మటి= ఇంకను; ఆ+కోమలి, కుల, గోత్ర, నామంబులు+అడుగక= ఆ వనితయొక్క కులం, గోత్రం, నామం 
అడుగకయే; దాని, ఇష్టంబు, సలుపుము+అని= దానికోర్కె తీర్చు మని; కొడుకున్‌+పంచి= పుత్రుడిని నియమించి; ప్రతీపుండు; 
తపో, వనంబునకున్‌, చనియెన్‌= తపోవనానికి వెళ్ళాడు; ఇట= ఇక్కడ; శంతనుండు; రాజ్యంబు; చేయుచున్‌; ఒక్కనాండు; 
మహత్‌+ధనుస్‌+ధరుండు+ఐ= గొప్పవిల్లును ధరించినవాడై; మృగయా, వినోదంబులన్‌= వేటలోని వినోదాలలో; తగిలి= 
ఆసక్తుడై; ఒక్కరుండును= ఒక్కడే; వనమ్ములోన్‌, (గ్రుమ్మరువాండు= అరణ్యంలో తిరుగుతూ; అనిల+ఆలోల, కల్లోల, 
మాలా, స్పాలన, సముచ్చలత్‌= గాలిచేత కదలింపబడిన అలల వరుసల తాకిడివలన పైకి లేపబడుతున్న; జల, కణ+అసార, 
శిశిర, శిశిరంబు+అగుచున్న= నీటితుంపురుల జడివానవలన మిక్కిలి చల్లనైనది జొతున్న; గంగా, పులినతలంబునన్‌= 
గంగానదియొక్క ఇసుకతిన్నెల పైభాగాన. 


తాత్సర్యం: అంతేకాక, ఆ కోమలికులగోత్రనామాలుకూడ అడుగకుండ దానికోర్కె తీర్చు మని కొడుకును 
నియోగించి ప్రతీపుడు తపోవనానికి వెళ్ళాడు. ఇక, ఇక్కడ శంతనుడు రాజ్యం చేస్తూ ఒకనాడు గొప్పదైన విల్లుగైకొని 
వేటలోని వినోదాలలో ఆసక్తుడై ఒక్కడే అడవిలో తిరుగుతూ గాలిచేత కదలింపబడిన అలల వరుసల తాకిడివలన 
పైకి లేపబడుతున్న నీటితుంపురుల జడివానవలన మిక్కిలి చల్లనైన గంగానదియొక్క ఇసుకతిన్నెపై. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: వృత్త్యనుప్రాసం. అలల కదలికలలోని అందాన్ని “అనిలా.......తలంబున” అనే వర్షనలో లకార పునరావృత్తి 
వలన సాధించి నన్నయ అక్షరరమ్యతను ప్రదర్శించాడు. గంగాదేవి సౌందర్య వ్యంజకం ఈ అక్షరరమ్యత. 


క. తరళాయతలోచన న । త్యురుకుచ. దేజోభిరామ నుత్తమదివ్యాం 
బర మాల్య మణిమయాలం । కరణోజ్వలవేష నొక్కకన్యకం గనియెన్‌. 144 


ప్రతిపదార్థం: తరళ+ఆయత, లోచనన్‌= కదలాడుతున్న విశాలమైన కన్నులుకలదీ; అతి+ఉరు, కుచన్‌= మిక్కిలిపెద్దవైన 
చన్నులు కలదీ; తేజస్‌+అభిరామన్‌= (ప్రకాశంచేత అందమైనదీ; ఉత్తమ, దివ్య+అంబర, మాల్య, మణిమయ+అలంకరణ+ఉజ్ఞ్యల, 
వేషన్‌= శ్రేష్టాలైన దేవతాసంబంధులైన వస్త్రాలతో, పూలమాలలతో, మణులతో నిండిన అలంకారాలతో (ప్రకాశించే వేషం 
కలిగినది - అయిన - ; ఒక్క, కన్యకన్‌= ఒక కన్యను; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: కదలాడే వెడల్సెన కన్నులు కలది, మిక్కిలి పెద్దవైన వక్షోజాలు కలది, మేనివన్నెచేత అందమైనది, 
మేలిరకపు దివ్యవ(స్తాలతోనూ, పూలమాలలతోనూ, మణులతో నిండిన హారాలతోనూ వెలుగొందుతున్న వేషం కల 
ఒక కన్యను చూచాడు. 


చ. కని 'వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్రకన్యయో 
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ 
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య' యంచు న 
య్యనఘుండు దాని జిత్తమున నాదట వోవక చూచెంల్రీతితోన్‌. 145 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+అనఘు(డు= ఆ పాపరహితుడైన శంతనుడు; కని= చూచి; ఇది= ఈకన్య; వనకన్యయో= వనదేవతాకన్య 
ఏమో; దనుజ, కన్యకయో= రాక్షసజాతికి చెందిన కన్యఏమో; భుజగ+ఇం(ద్ర, కన్యయో= సర్పరాజుయొక్క తనయయేమో?; 
అనిమిష కన్యయో= దేవకన్యయేమో; వియచ్చరకన్యకయో= గంధర్వకన్యయేమో; అపూర్వము= ముందెన్నడు చూడని అద్భుతం; 
మానవకన్య= మానవజాతికి చెందిన కన్య; ఈ వనమునకున్‌= ఈ అరణ్యానికి; ఇట్టులు= ఈవిధంగా; ఏకతమ= ఒంటరిగా; 
వచ్చునె= వస్తుందా? (రాలేదని భావం); అంచున్‌= అని అనుకొంటూ; దానిన్‌= ఆ కన్యను; చిత్తమునన్‌= మనసులో; ఆదట, 
పోవక= తనివితీరక; (ప్రీతితోన్‌= ఆసక్తితో; చూచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: నిర్మలస్వభావు డైన శంతనుడు ఆ కన్యను చూచి ఆమె వనదేవతాకన్యయేమో? లేదా రాక్షసరాజకన్యయేమో, 
లేదా సర్పరాజపుత్రికయేమో, దేవతాకన్యయేమో, లేదా గంధర్వాదికన్యయేమో అని భావించి, ఆమె సౌందర్యాన్ని 
అద్భుతమైనదిగా ప్రశంసించి, మానవకన్య అయితే ఆ అడవిలో ఒంటరిగా వస్తుందా? అని అనుకొంటూ ఆమెను 
తనవితీరక ఆసక్తితో చూచాడు. 


విశేషం: అలం: ఉల్లేఖం, ఉత్రేక్ష, అపూర్వవస్తుదర్శ్భనంవలన కలిగిన అబ్బురపాటుకు ఉత్రేక్షాలంకారం ఉచితం; అబ్బురపాటువలన 
కలిగిన భావతరంగిణిని ఉల్లేఖంతో వర్లించటం సార్థకం. ధ్వనికి తోడ్పడే అలంకారాలను వాడటం నన్నయస్వభావం. 


వ. అదియు నమ్మహీపతి రూపయౌవనసౌందర్యవిలాసంబుల కోటువడి మహానురాగంబున వానిన 
చూచుచున్నంత. 146 


ప్రతిపదార్థం: ఓటు+పడు= వశమగు. 


తాత్సర్యం: ఆ కన్యకూడ ఆ రాజుయొక్క రూపాన్నీ, యౌవనాన్నీ, సౌందర్యహావభావాలనూ చూచి వాటికి వశురాలై 
అపారమైన అనురాగంతో (వలపుతో) అతడినే చూస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ఇరువురు నొండొరువుల గడు । సురుచిరముగ6 జూచు వాండిచూడ్కులు దనకున్‌ 
శరములుగా( గొని యేసెను | మరు డయ్యిరువుర మనోభిమానచ్యుతిగన్‌. 147 


ప్రతిపదార్థం: ఇరువురున్‌= ఉభయులూ (గంగాశంతనులు); ఒండు+ఒరువులన్‌= ఒకరిని మరొకరు; కడు, సురుచిరముగన్‌= 
మిక్కిలి ఒప్పిదమైనట్లుగా; చూచు= చూచే; వాడి, చూడ్కులు= పదునైన (ఎదుటివారిని హత్తుకొనేటట్టుండే) చూపులను; 
మరుండు= మన్మథుడు; తనకున్‌= తనకు; శరములుగాన్‌= బాణాలుగా; కొని= గ్రహించి; ఆ+ఇరువుర, మనః, అభిమాన, 
చ్యుతిగన్‌= ఆ ఉభయుల మానసికస్టైర్యం జారేటట్టుగా; ఏసెను= నాటాడు. 


తాత్పర్యం: గంగాశంతను లిద్దరూ ఒకరినొకరు మిక్కిలి మనోహరంగా చూచుకొనే వారిచూపులనే తనబాణాలుగా 
ఎన్నుకొని మన్మథుడు ఆ యిరువురి మానసిక స్టైర్యం జారేటట్లు సంధించాడు. 


విశేషం: అలం: ప్రహర్షణం. మన్మథుని బాణాలు అయిదు - అవి : అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం. 
“ఒకరువుండుకు రూపాంతరం ఒరువు(డు. ఒండు- ఒరువుండు- ఒకరువు(డు ఇవన్నీ రూపాంతరాలు. 


ఆదిపర్వము - చతుర్గాశ్వాసము 401 


వ. శంతనుండు దానిం జూచి 'నీవెందులదాన' విట్లేల యేకతంబ యున్నదాని వని యడుగ నోడి 
మిన్నకయున్న నాతండు తనయందు దృఢానురాగుం డగుట యెజింగి యది యి ట్లనియె. 148 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: శంతనుడు ఆకన్యను చూచి 'నీ వెక్కడిదానవు? ఈవిధంగా ఒంటరిగా ఎందు కున్నావు? అని 
అడగటానికి జంకి ఊరకుండగా, అతడు తనయందు గాఢమైన అనురాగం కలిగి ఉండటాన్ని గ్రహించి ఆమె 
ఈవిధంగా పలికింది. 


క. భూనాథ! నీకు భార్యం । గా నన్ను బరిగ్రహింప( గడుకొని యిష్టం 
బేని సమయంబు సేయుము । మానుగ నా కిష్టుయినమార్గము. బ్రీతిన్‌. 149 


ప్రతిపదార్థం: భూనాథ= ఓరాజా! (భూమికి అధిపతి అయినవాడా); నీకున్‌; భార్యన్‌+కాన్‌= భార్యను అయ్యేటట్టుగా; నన్నున్‌; 
పరి[గ్రహింపన్‌= స్వీకరించటానికి; కడుకొని= పూనుకొని; ఇష్టంబు+ఏని= కోరిక అయినట్లయితే; మానుగన్‌= మనోజ్ఞంగా; 
నాకున్‌+ఇష్టము+అయిన, మార్గమున్‌= నాకు నచ్చే పద్దతిలో; ప్రీతిన్‌= సంతోషంతో; సమయంబు= కట్టడి, ప్రతిజ్ఞ; చేయుము. 


తాత్సర్యం: ఓరాజా! నీకు భార్య అయ్యేటట్టు నన్ను స్వీకరించా లని నీకు కోరి కైతే, పూనుకొని మనోజ్ఞంగా నాకు 
నచ్చే పద్దతిలో ఒక కట్టడి చేయుము. 


వ. అది యెట్లంటేని -'యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను, నన్ను నప్రియంబులు పలుకక 
యుండను వలయు; నట్లైన నీకు భార్య నై యభిమతసుఖంబు లొనరింతు; నటుగాక నీ వెప్పడేని నన్ను 
నప్రియంబులు వలుకు దప్పుడ నిన్ను. బాసిపోదు' ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె; 
గంగయు మనుష్యస్తీరూపధారిణియై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె; నంత. 150 


ప్రతిపదార్థం: అది, ఎట్టు+అంటి(మి+ఏని= అది ఏవిధంగా అంటావా (అంటే అని భావం); ఏను+ఎద్ది, చేసినను= నే నేమి 
చేసినా; దానికిన్‌= చేసినదానికి; ఒడంబడి= అంగీకరించి; వారింపక+ఉండను= అడ్డగించకుండానూ; నన్ను+అప్రియంబులు, 
పలుకక, ఉండను= నాతో పరుష మైన మాటలు మాటలాడకుండానూ; వలయున్‌= ఉండాలి; అట్టు+ఐనన్‌= ఆ విధంగా 
అయితే; నీకున్‌, భార్యను+ఐ= నీకు ఇల్లాలివై; అభిమత, సుఖంబులు+ఒనరింతును= ఇష్ట(కోరిన)సుఖాలు అందిస్తాను; 
అటు, కాక= దానికి విరుద్దంగా; నీవు+ఎప్పుడేని, నన్ను, అప్రియంబులు, పలుకుదు(వు)= నీవు ఎప్పుడైనా నాకు ఇష్టంకాని 
మాటలు మాట్లాడితివా; అప్పుడు+అ= వెంటనే; నిన్నున్‌, పాసి, పోదున్‌, అనినన్‌= నిన్ను వదలిపోతాను అని అనగా; 
శంతనుండు; ఒడంబడి= అంగీకరించి; దానిన్‌= ఆ కన్యను; పరి[గ్రహించెన్‌= పెండ్డాడాడు; గంగయున్‌= గంగకూడ; మనుష్య, 
రూపధారిణి+ఐ= మానవరూపం ధరించినదై; వానికిన్‌= అతడికి; ఇష్ట, ఉపభోగంబులు, సలుపుచున్‌+ఉండెన్‌= కోరిన 
అనుభవాలను కలిగిస్తూ ఉన్నది; అంతన్‌= ఆతరువాత. 


తాత్సర్యం: అది ఏవిధంగా అంటే - 'నేను ఏది చేసినా, దానికి నీవు అంగీకరించి, అడ్డు చెప్పకుండ నన్ను పరుష 
మైనమాటలతో మనసు నొప్పించకుండ ఉండాలి. అట్టైతే నేను నీకు భార్యనై కోరిన కోర్కెలు తీరుస్తాను. అట్టుకాక 
నీవెప్పుడైనా నాకు నచ్చనిమాటలు పలికితే వెంటనే నిన్ను విడిచిపోతాను' అనగా శంతనుడు ఆమె కట్టడికి 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగీకరించి ఆమెను 'పెండ్డాడాడు. గంగకూడ మానవవనితరూపం ధరించి అతడికి కోరిన సుఖాలను కలిగిస్తూ 
ఉన్నది. ఆ తరువాత (తరువాతి పద్యంతో). 


విశేషం: శంతనుడు గంగను కిమ్మనకుండా అంగీకరించటానికి కారణం అతడి తండ్రియైన ప్రతీపుడిఆదేశం. (చూడు. 142 
143 పద్యాలు). 


సీ, వరుణుడాదిగంగల వసువులు దోడ్తోడం । బుట్టుచు నున్న నప్పాలంతి వారి 
నల్లన పుట్టిన యప్పుడ కొనిపోయి । నిర్ణయ యై గంగనీరిలోన 
వైచిన, నెటి(గి య వ్వసుమతీనాథుండు । 'తనయుల ని ట్లేల దయయు లేక 
గంగలో వైచెదు'? కడు నధర్మం బేల । చేసెదు' నా నోడు జెలువ దన్ను. 


ఆ. బాసిపోవు ననియు బలుకక యెప్పటి | యట్ల నెమ్మి నుండు; నంత. బుట్టె 
దనయు+ డష్టముండు దల్లిదండ్రుల కతి । ప్రీతియును ముదంబు€ బెరుగుచుండ. 151 


ప్రతిపదార్థం: వరుణు(డు+ఆదిగన్‌, కల, వసువులు= వరుణుడు మొదలైన వసువులు; తోడ్లోడన్‌, పుట్టుచున్‌, ఉన్నన్‌= 
వెంటవెంటనే పుట్టుతూ ఉండగా; ఆ+పొలంతి= ఆ వనిత, గంగ; వారిన్‌+అల్లన, పుట్టిన అప్పుడు+అ= వారిని సడిచప్పుడు 
లేకుండ పుట్టినప్పుడే; కొనిపోయి= ఎత్తుకొనిపోయి; నిరయ+ఐ= దయలేని కఠినురాలై; గంగనీరిలోనన్‌, వైచినన్‌= గంగానదిజలంలో 
పడవేయగా; ఆ+వసుమతీనాథుండు= ఆరాజు; ఎటి(గి= తెలిసికొని; తనయులను+ఇట్టు+ఏల, దయయున్‌, లేక= దయకూడా 
లేకుండా కొడుకులను ఆవిధంగా ఎందుకు; గంగలోన్‌, వైచెదు(వు)= గంగలో వేస్తావు?; కడు, అధర్మంబు+ఏల, చేసెదు(వు)= 
మిక్కిలి అధర్మాన్ని ఎందుకు చేస్తావు; నాన్‌= అని అనటానికి; ఓడున్‌= వెనుకాడును; చెలువ= భార్య; తన్ను= తనను; 
పాసిపోవును+అనియున్‌= వదలిపోతుంది అనికూడ; పలుకక= మారుమాటాడక; ఎప్పటి, అట్టు+అ= ఎప్పటివలెనే; నెమ్మిన్‌= 
ప్రీతితో; ఉండున్‌= ఉండేవాడు; అంతన్‌= అప్పుడు; తనయుడు, అష్టముండు= ఎనిమిదవ కొడుకు; తల్లి, తండ్రులకున్‌= 
అమ్మనాయనలకు; అతి, (ప్రీతియును= మిక్కిలి ఆసక్తియున్నూ; ముదంబున్‌= సంతోషమున్నూ; పెరుంగుచున్‌+ఉండన్‌= 
పెంపొందుతుండగా; పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: వరుణుడు మొదలైన వసువులు వెంటవెంటనే పుట్టుతుండగా గంగ సడిచప్పుడు లేకుండ వారిని పుట్టిన 
వెంటనే నిర్హయురాలై తీసికొనిపోయి గంగానదినీటిలో పడవేసేది. ఆ రాజు ఆ సంగతి తెలిసికొని “కొడుకులను 
దయమాలి ఆ విధంగా గంగలో ఎందుకు వేస్తావు? మిక్కిలి అధర్మాన్ని ఎందుకు చేస్తావు?” అని అడగటానికి 
వెనుకాడేవాడు. ఆమె తనను వదలి వెళ్ళిపోతుందేమో అని మారుమాట లేకుండ ఎప్పటివలెనే ప్రీతితో ఉండేవాడు. 
అప్పుడు ఎనిమిదవ కొడుకు తల్లిదండ్రులకు మిక్కిలి ఆసక్తిని, అనురాగాన్ని పెంచుతూ పుట్టాడు. 


వ. అక్కొడుకుం జూచి పుత్రమోహంబున( జంపనీనోపక శంతనుండు గంగ కి ట్లనియె. 152 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: ఆ కొడుకును చూచి కొడుకుమీది మమకారంతో అతడిని చంపనీయలేక శంతనుడు గంగతో 
ఈవిధంగా అన్నాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 403 


గంగ శంతనునకు వసువుల వృత్తాంతమును దెలుపుట (సం. 1-29-49) 


క్ర పడయంగ రాని కొడుకుల । గడు బలువురం బడసి పుత్తఘాతినివై; తీ 
కొడుకు నుదయార్మతేజుని । విడువ(గ నే నోప ననుచు వేడుకతోడన్‌. 153 


ప్రతిపదార్థం: పడయంగన్‌, రాని, కొడుకులన్‌= పొందటానికి శక్యంగాని కొడుకులను; కడున్‌, పలువురన్‌, పడసి= పెక్కుమందిని 
కని; పుత్ర ఘాతినివి+-ఐతి(వి)= కొడుకులను చంపేశావు; ఈకొడుకున్‌= ఈపు(త్రుడిని; వేడుకతోడన్‌= సంతోషం (పుత్రోత్సవం) 
కారణంగా; ఉదయ+అర్క, తేజునిన్‌= ఉదయిస్తున్న సూర్యప్రకాశం వంటి తేజస్సు కలవాడిని; విడువంగన్‌= వదలటమంటే; 
నేను+ఓపను= నేను సహించలేను; అనుచున్‌= అని పలుకుతూ. 


తాత్పర్యం: పొంద శక్యంగాని కొడుకులను అనేకులను పొంది(కని)కూడ, పుత్రులను చంపేదాని వైనావు. వేడుక 
కలిగించే ఈపు(త్రుడిని, బాలసూర్యుడి ప్రకాశం కలవాడిని వదలాలంటే నాకు శక్యం కాదు, అంటూ (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. దాని నప్రియంబులు వలికి వారించిన, నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచి. 'నీతోడిసంగతి నాకు 
నింతియ; యేను బుణ్యజలప్రవాహపవిత్ర( ద్రిభువనపావని యనంబర.గిన గంగంజుమ్మీ! వసువులు 
వసిష్టుశాపంబున వసుమతిం బుట్టుచుండి యే మొండుచోట జన్మింపనోపము; నీయంద పుట్టెదము; 
మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మమ్ము ముక్తులం జేయు మని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు 
మనుష్యస్తీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి; దీన నీకుం బుణ్యలోకంబు లక్షయంబు లగు; 
మటియు నియ్యష్టమపుత్తుండు వసువులం దొక్కొక్కళ్ళ చతుర్థాంశంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి 
పుట్టినవా(డు; లోకహెతార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలం బుండు 'ననిన గంగకు శంతనుండి ట్లనియె.1 54 


ప్రతిపదార్థం: దానిన్‌= గంగను; అప్రియంబులు= ఇష్టంలేని మాటలు; పలికి= మాటాడి; వారించినన్‌= అడ్డగించగా; 
అదియున్‌= ఆ గంగకూడ; తొల్లి, చేసిన సమయంబు= పూర్వం ఒప్పుకొన్న కట్టడిని; తలంచి= జ్ఞాపకం చేసికొని; నీతోడి, 
సంగతి= నీతో కలసిఉండటం; నాకున్‌+ఇంతియ= నాకు ఇంతవరకే; ఏను= నేను; పుణ్య, జల(ప్రవాహ, పవిత్రన్‌= పుణ్యంకలిగించే 
నీటియొక్క(ప్రవాహంచేత పవిత్రమైన దానిని; (త్రి, భువన, పావని= మూడులోకాలలో పవిత్రురాలు; అనన్‌, పరంగిన, గంగన్‌, 
చుమ్మీ= అని ప్రసిద్ధికెక్కిన గంగను సుమా!; వసువులు= అష్టవసువులు; వసిష్టు, శాపంబునన్‌= వసిష్టుడియొక్కశాపంవలన; 
వసుమతిన్‌, పుట్టుచున్‌+ఉండి= భూమిపై పుట్టుతూ; ఏము= మేము; ఒండు, చోటన్‌, జన్మింపన్‌, ఓపము= మరొకచోట 
పుట్టలేము; నీ, అందున్‌+అ, పుట్టెదము= నీగర్భమందే పుట్టుతాము; మర్త్యంబునన్‌= భూలోకంలో; పెద్దకాలంబు+ఉండక+ఉండన్‌= 
ఎక్కువకాలం ఉండకుండ; మమ్మున్‌, ముక్తులన్‌, చేయుము+అని= మమ్ములను నరజన్మనుండి విడువబడినవారినిగా 
చేయుమని; నన్నున్‌, ప్రార్జించినన్‌= నన్ను వేడగా; దేవహిత+అర్థంబు= దేవతలయొక్క మేలుకొరకు; మనుష్య, (స్తీ, రూపంబు, 
తాల్చి= మానవవనితారూపం ధరించి; నీవలనన్‌, వసువులన్‌, పుట్టించితిన్‌= నీవు కారణంగా వసువులను కన్నాను; దీనన్‌= 
దీనివలన; నీకున్‌= నీకు(శంతనుడికి); పుణ్య, లోకంబులు+అక్షయంబులు+అగున్‌= పుణ్యంచేసినవారు మరణానంతరం 
పొందే ఉత్తమలోకాలు క్షయంకాకుండా అనుభవానికి వస్తాయి; మణీయున్‌= అంతేకాక; ఈ+అష్టమపుత్రుండు= ఈ 
ఎనిమిదవ కొడుకు; వసువులందున్‌+ఒక్కొక్కళ్ళ+చతుర్ధ+ అంశంబులు, తాల్సి= వసువులలోని ఒక్కొక్కళ్ళయొక్క నాలుగో 
అంశాన్ని పొంది(ధరించి); సకల, ధర్మ, మూర్తి+అయి= సమస్తధర్మాలయొక్క ఆకృతివంటివా డయి; పుట్టినవాండు= పుట్టాడు; 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


లోక, హిత+అర్థంబు, కాన్‌= లోకంయొక్క మేలు కొరకు; మర్త్యంబునన్‌= భూలోకంలో; పెద్దకాలంబు= చాలకాలం; 
ఉండును= జీవిస్తాడు; అనినన్‌= అనగా; గంగకున్‌; శంతను(డు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ విధంగా గంగకు ఇష్టం లేని మాటలు పలికి అడ్డగించగా, ఆమె పూర్వం చేసికొన్న నియమాన్ని 
జ్ఞాపకం చేసికొని 'నీతోడిపొత్తు ఇంతటితో సరి; నేను పుణ్యజల (ప్రవాహరూప నైన పవిత్రురాలను; మూడులోకాలలో 
పరమపవి(త్ర నని పేరొందిన గంగను సుమా! అష్టవసువులు వసిష్టుని శాపంవలన భూమిపై పుట్టుతూ, మేము 
మరొకచోట పుట్టలేము, నీగర్భమందే జన్మిస్తాము; భూలోకంలో ఎక్కువకాలం ఉండకుండ మమ్ములను ఆ 
జన్మలనుండి విముక్తి చేయు మని నన్ను వేడగా, ఆ దేవతల మేలుకోరి మానవవనితారూపం ధరించి నీవలన 
వసువులను కన్నాను. దీనివలన నీకు క్షయంలేని పుణ్యలోకాలు కలుగుతాయి. అంతేకాక, ఈ ఎనిమిదవకొడుకు 
వసువులలో ఒక్కొక్కళ్ళనాల్లవఅంశాన్ని ధరించి సమస్తధర్మాలకు మూర్తికట్టినవాడుగా పుట్టాడు. లోకశ్రేయస్సుకొణకు 
భూలోకంలో చాలకాలం ఇతడు జీవిస్తాడు” అని చెప్పగా గంగతో శంతనుడు ఈ విధంగా అన్నాడు. 
క. వసువు లనువా రపేత । వ్యసనులు, దేవతలు, లోకవంద్యులు; వారిన్‌ 

వసుమతి( బుట్టంగ శాపము । వసిష్టముని యేల యిచ్చె వారిజనేత్రా! 155 
ప్రతిపదార్థం: వారిజనే(త్రా!= తామరలవంటి కన్నులు కలదానా! గంగా!; వసువులు+అను, వారు= వసువులని పిలువబడేవారు; 
అపేత, వ్యసనులు= తొలగిన దోషాలు కలవారు(దోషాలు లేనివారు అనిభావం); దేవతలు; లోకవంద్యులు= జనులచేత 


నమస్కరింపదగినవారు; (అయిన) వారిన్‌= ఆ వసువులను; వసుమతిన్‌= భూలోకంలో; పుట్టంగన్‌= పుట్టేటట్టు;: శాపము= 
శాపాన్ని వసిష్టముని= వసిష్టుడనే పేరుగల బుషి ఏల= ఎందుకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: వసువులు దోషరహితులు, దేవతలు, లోకులచేత పూజింపదగినవారు. అటువంటివారిని ఆ వసిష్టముని 
భూలోకంలో పుట్టేటట్టు ఎందుకు శపించాడు? 


విశేషం: కామ(క్రోధాలవలన పుట్టే దోషాలను వ్యసనా లంటారు. అవి ఏడు. (సప్తవ్యసనాలు). కామం వలనపుట్టే నాలుగు 
వ్యసనాలు సురాపానము, ్రీవాంఛ, వేట, జూదం. కోపం వలనకలిగే వ్యసనాలు మూడు : వాక్సారుష్యం, దండపారుష్యం, 


అర్జదూషణం. 
వ. “మలి వసువులు పుట్టుచు స్వర్గంబునకుం జనుటయు, నీయష్టమవసువు మర్త్యంబునం బెద్దకాలం 
బునికియు నేమి కారణం? బని యడిగిన వానికి గంగ యి ట్లనియె. 156 


ప్రతిపదార్థం: విస్పష్టం. 


తాత్పర్యం: 'కాగా, వసువులు పుట్టుతూ స్వర్గానికి వెళ్ళటానికీ, ఈ ఎనిమిదవవసువు భూలోకంలో చాలకాలం 
బీవించటానికీ(ఉండటానికీ) కారణ మేమి?” టని అడుగగా శంతనుడితో గంగ ఈ విధంగా అన్నది. 


విశేషం: 128వ వచనంలో వసువులు తమ శాప(ప్రకారాన్ని గంగకు వినిపించినట్టు మాత్రం చెప్పి, ఇక్కడ శంతనుడి కోరికమీద 
గంగచేత ఆ కథను (ప్రసన్నంగా చెప్పించటం కథాకథనశిల్పం. అప్పుడే చెప్పిఉన్నట్టయితే ఉత్కంఠ ఉండేదికాదు. పైపెచ్చు 
పునరుక్తి కలిగేది. ఈ రెండు దోషాలు కలుగకుండ నన్నయ కథను కాపాడాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 405 


చ. అతులతపంబునన్‌ వరుణుం డన్మునిచే బహుపుణ్యకర్మసు 
స్థితి. బ్రభవింపగాం బడిన దివ్యమునీంద్రు( డశేషలోక పూ 
జితు(డు వసిష్ణు( డాశ్రమము( జేసి తపం బొనరించె బ్రహ్మస 
మ్మితు( డురురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్‌. 157 


ప్రతిపదార్థం: అతుల, తపంబునన్‌= అపారమైన తపస్సువలన; వరుణు(డు+అన్‌, మునిచేన్‌= వరుణుడు అనే పేరుగల 
మునిచేత; బహు, పుణ్య, కర్మ, సుస్థితిన్‌= అనేకములైన మంచి కార్యాలయొక్క కలిమివలన (పుణ్యకర్మఫలంగా); ప్రభవింపంగా 
+బడిన= పుట్టింపబడిన; దివ్య, ముని+ఇంద్రుండు= దేవతామహిమలు కల బుషులలో శ్రేష్టుడు; అశేష లోక, పూజితుండు= 
సమస్తలోకాలలో గౌరవింపబడినవాడు; (బ్రహ్మసమ్మితుడు= (బ్రహ్మతో సమానుడు; (అయిన) వసిష్టుడు; ఉరు, రత్న,రాజిత, 
సుమేరు, మహీధర, కందరంబునన్‌= పెద్దవైన రత్నాలచేత (ప్రకాశించెడి సుమేరువు అనే పర్వతంయొక్క గుహలో (విభాగం); 
ఆ(శ్రమమున్‌, చేసి= ఆశ్రమం చేసికొని; తపంబు= తపస్సు; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: వరుణుడు అనే మునికి అపారతపస్సువలననూ, అనేకపుణ్యకర్మలయొక్క ఫలస్థితివలననూ పుట్టిన 

దివ్యమునీంద్రుడు, సర్వలోకాలచేత గౌరవింపబడేవాడు, బ్రహ్మతో సమానుడు అయిన వసిస్టమహర్షి రత్నాలతో 

వెలుగొందే పెద్దదైన మేరుపర్వతపు గుహలోపలిభాగాన్ని ఆశ్రమంగా చేసికొని తపస్సు చేశాడు. 

వ. మటియు దక్షప్రజాపతి పుత్తియయిన సురభికిం గశ్యపునకుం బుట్టిన నందిని దనకు హోమధేను వయి 
కోరిన వస్తువులు గురియుచుండ(దపంబు సేయుచున్న వసిష్టునాశ్రమంబునకు వసువు లెనమంద్రును 
భార్యాసహితు లై క్రీడార్థంబు వచ్చి, వసిష్టహోమధేనువుం జూచి, దాని శీలంబునకు విస్మయం 


యా ~~ 


బందుచున్నచో నం దష్టమవసుభార్య పతి కి ట్లనియె. 158 


తాత్సర్యం: కాగా, దక్షప్రజాపతియొక్క కూతు రయిన సురభికిన్నీ పుట్టిన నందిని అనే ధేనువు హోమానికి 
కావలసిన (ద్రవ్యాల నన్నింటిని తనపొదుగుద్యారా అందించే హోమధేనువుగా ఉండి, కోరిన వస్తువులన్నింటిని 
పాలధారతోపాటు వర్షిస్తూ ఉండగా నిశ్చింతగా తపస్సుచేస్తున్న వసిష్టుడియొక్క ఆ(శ్రమానికి ఒకసారి ఎనిమిదిమంది 
వసువులు భార్యలతోకూడి విహారార్థం వచ్చి, వసిష్టుడి హోమధేనువును చూచి, దాని మహిమకు(స్వభావానికి) 
ఆశ్చర్యపడుతూ ఉన్న సమయంలో ఎనిమిదవ వసువుయొక్క భార్య తనభర్తతో ఈ విధంగా అన్నది. 
ఆ. దీనిపాలు ద్రావి మానవుల్‌ పదియువే । లేండ్లు జరయు రుజయు నెటు(గ కమర 

భావమున సుఖంబు జీవింతు రటె!; దీని | నేలంగనిన వాండ యెందు. బెద్ద. 159 


ప్రతిపదార్థం: దీని, పాలు, (త్రావి= ఈనందినీధేనువుయొక్క పాలు (త్రాగి; మానవుల్‌= నరులు; పదియున్‌, వేల+ఏండ్డు= 
పదివేలసంవత్సరాలు; జరయున్‌, రుజయున్‌, ఎఖుగక= ముసలితనం, రోగం అంటే తెలియకుండా(లేకుండా); అమర, 
భావమునన్‌= మరణంలేనిస్థితిలో; సుఖంబు, జీవింతురు+అటె= హాయిగా బ్రతుకుతారటగా; దీనిన్‌, ఏలన్‌, కనిన, వాండు+అ= 
దీనిని తన అదుపులో ఉంచుకొని పాలింపకలిగినవాడే; ఎందున్‌= ఎక్కడైనా; పెద్ద= గొప్పవాడు (అనబడతాడు). 


తాత్సర్యం: ఈ నందినీధేనువుపాలు త్రాగి నరులు పదివేలేండ్లు ముసలితనం, రోగాలు లేకుండ అమరత్వంతో 
హాయిగా (బ్రతుకుతారటగా! దీనికి యజమానుడై పాలకుడైనవాడే నిజంగా ఎక్కడైనా గొప్పవాడుగా పరిగణింపబడేది. 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'మర్వ్యలోకంబున నుశీనరపతికూంతురు జితవతి యను కోమలి నా ప్రియసఖి; యే నెప్పడు దానికి 
బ్రియంబు గోరుచుండుదు; నిమ్మొదవు నమ్ముదితకిచ్చిపుత్తు మనిన(బ్రణయిని వచనంబుల కనుగుణంబుగాం 
బ్రభాసుండు నిజభ్రాతృ్సచోదితుం డయి వసిష్టహోమధేనువుం బట్టికొనిపోయిన, నమ్మునియు 
దనహోమధేనువుం గానక వనంబెల్ల గలయరోసి, తన యోగద్భష్టిం జూచి వసువులు గొనిపోక యెటింగి.160 


ప్రతిపదార్థం: మర్యలోకంబునన్‌= భూలోకంలో; ఉశీనర, పతి, కూంతురు= ఉశీనరము- అనే దేశపు రాజుయొక్క కూతురు; 
బితవతి, అను, కోమలి= జితవతి అనే పేరుగల వనిత; నా, ప్రియసఖి= నాకు ఇష్టమైన స్నేహితురాలు; ఏను+ఎప్పుడున్‌; 
దానికిన్‌, ప్రియంబు, కోరుచున్‌+ఉండుదు(ను)= ఆమె సంతోషాన్నేకోరుతూ ఉంటాను; ఈ+మొదవున్‌= ఈఆవును; 
ఆ+ముదితకున్‌+ఇచ్చి, పుత్తము+అనినన్‌= ఆ వనితకు ఇచ్చి పంపుదాము అనగా; ప్రణయిని, వచనంబులకున్‌+ 
అనుగుణంబుగాన్‌= పియరాలి మాటలకు అనువుగా; (ప్రభాసుండు; నిజభ్రాతృ, చోదితుండు+అయి= తన సోదరులచేత 
'ప్రేరితుడై; వసిష్టు, హోమధేనువున్‌, పట్టికొనిపోయినన్‌= వసిష్టుడియొక్క హోమధేనువును తీసికొనిపోగా; ఆ+మునియున్‌= ఆ 
వసిష్టుడు; హోమధేనువున్‌; కానక, వనంబు+ఎల్లన్‌= అరణ్యమంతా; కలయన్‌, రోసి= నలుదిక్కులా వెదకి; తన, యోగదృష్టిన్‌, 
చూచి= తన దివ్యదృష్టితో చూచి; వసువులు, కొనిపోక= కొనిపోవుట; ఎజింగి= వసువులు తీసికొనిపోవటం తెలిసికొని. 


తాత్పర్యం: 'భూలోకంలో ఉశీనరదేశాధిపతియొక్కకూతురు జితవతి అనే ఆమె నా ప్రాణస్నేహితురాలు. నే 
నెప్తుడూ ఆమెకు సంతోషం కలిగించా లని భావిస్తూ ఉంటాను. ఈ ఆవును ఆమె కిచ్చిపంపుదా' మనగా, 
ప్రియురాలి మాటలకు అనువుగా ప్రభాసుడు తనసోదరులచేత (పేరితుడై వసిష్టుడి హోమధేనువును పట్టికొనిపోగా, 
ఆముని తనహోమధేనువు కనబడకపోవటంతో అడవినాలుగుమూలల గాలించి, తన యోగదృష్టితో చూచి, వసువులు 
తీసికొనిపోవటం తెలిసికొని. 


ఆ. “'మనుజయోనిం బుట్టు డని వారి కప్పుడు । కోప మడర మునియు శాప మిచ్చె; 
భయము వొంది వివశు లయి వచ్చి వారును । వినయ మొనర నిట్టు లనిరి మునికి. 161 


ప్రతిపదార్థం: మునియున్‌= వసిష్టుడు; వారికిన్‌= వసువులకు; అప్పుడు; మనుజయోనిన్‌, పుట్టుడు+అని= మానవగర్భంలో 
పుట్టండి అని; శాపము; ఇచ్చెన్‌; వారును= వసువులుకూడ; భయము, పొంది= భయపడి; వివశులు+అయి= కలతపొందిన 
బుద్దికలవారై; వచ్చి; వినయము+ఒనరన్‌= అణకువ ఒప్పారగా; మునికిన్‌= వసిష్టుడితో; ఇట్టులు+అనిరి= ఈవిధంగా 


అన్నారు. 


తాత్సర్యం: అప్పుడు వసిష్టుడు వసువులను మీరు మానవజన్మ ఎత్తండి” అని కోపంతో శపించాడు. వారు అందుకు 
భయపడి మనసు కలతపడగా వినయంగా వసిష్టుడితో ఈ విధంగా అన్నారు. 


గంగ దేవవ్రతునిం దెచ్చి శంతనున కిచ్చుట (సం. 1-94-11) 


వ. “నీవు ధర్మమూర్తివి; మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా 
కనుగ్రహింపవలయు' నని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి “మీకోరినయట్ల యగు; నష్టముం డయిన 
యీప్రభాసుండుపెద్దయునప రాధంబుంజేసెంగావున వీడు మర్వలోకంబునం బెద్దకాలంబుండు; 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 407 


ననపత్యుండు నగు’ ననియె నని గంగాదేవి తనస్వరూపంబు. జూపి, వసూత్పత్తియు స్వర్గగమన 
నిమిత్తంబును గాంగేయ జన్మస్టితియునుం జెప్పి, 'దేవవ్రతుం డయిన యిక్కునూరుండు పెరు(గునంతకు 
నాయొద్దన యుండు'నని శంతను నొడంబటిచి కొడుకుం దోడ్కొని యరిగిన; విస్మయం బంది శంతనుండు 
దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబుకా వగచుచు హస్తిపురంబునకు వచ్చి.162 


ప్రతిపదార్థం: నీవు; ధర్మమూర్తిని= ధర్మంరూపు తాల్చినవాడవు; మా, చేసిన= మేం చేసిన; అజ్ఞానంబు= అవివేకపు పనిని; 
సహించి= ఓర్చి; మర్య్యంబునన్‌= భూలోకంలో; పెద్దకాలంబు+ఉండక+ఉండన్‌= చాలకాలం జీవించకుండా; మాకున్‌+అను గ్రహింప, 
వలయున్‌+అని, ప్రార్థించినన్‌= మమ్ములను దయచూడు మని వేడుకొనగా; ఆ+ముని, (ప్రసన్నుండు+అయి= ఆ వసిష్టుడు 
సుముఖుడై; మీ, కోరిన, అట్టు+అ, అగున్‌= మీరు కోరిన విధంగానే అవుతుంది; అష్టముండు+అయిన, ఈ, (ప్రభాసుండు= 
ఎనిమిదవవాడైన -ఈ(ప్రభాసుడు; పెద్దయున్‌, అపరాధంబున్‌, చేసెన్‌, కావునన్‌= మిక్కిలి నేరం చేశాడుకాబట్టి; వీండు= 
ఇతడు((ప్రభాసుడు); మర్హ్యలోకంబునన్‌= భూలోకంలో; పెద్దకాలంబు+ఉండున్‌= చాలకాలం ఉంటాడు; అనపత్యుండు+అగున్‌= 
సంతానంలేనివాడును జౌతాడు; అనియెను; అని; గంగాదేవి; తన, స్వరూపంబున్‌= తన నిజరూపాన్ని; చూపి= చూపించి; 
వసు+ఉత్పత్తియున్‌= వసువులయొక్క పుట్టుకనుగురించి; స్వర్గ, గమన, నిమిత్తంబును= వారిస్వర్గ ప్రయాణానికి(మరణానికి) 
గల కారణాన్నీ; గాంగేయ, జన్మస్థితియునున్‌= గంగకుమారుడైన భీష్ముడియొక్క పుట్టుకకు సంబంధించిన వాస్తవాన్నీ; చెప్పి; 
దేవవ్రతుండు+అయిన= దేవవ్రతుడు అనేపేరుతో వ్యవహరింపబడే ఈబాలుడు; పెరుంగు+అంతకున్‌= పెద్దవాడయ్యేంతవరకు; 
నాయొద్దన్‌+అ, ఉండును+అని= నాదగ్గరే ఉంటా డని; శంతనున్‌= శంతనుడిని; ఒడంబటీచి= ఒప్పించి; కొడుకున్‌, 
తోడ్కొని, అరిగినన్‌= కుమారుడిని తీసికొనిపోగా; శంతనుండు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; దానితోడి, ఇష్ట+ 
ఉపభోగంబులన్‌, పెద్దకాలంబు, చనినన్‌= గంగతో కలిసి కోరిన కోర్కెలను అనుభవించటం చాలకాలం సాగినప్పటికిన్నీ; 
అల్పకాలంబు, కాన్‌= కొద్దికాలమే సాగినట్టు; వగచుచున్‌= బాధపడుతూ; హస్తిపురంబునకున్‌, వచ్చి= హస్తినాపురానికి 
తిరిగివచ్చి. 


తాత్సర్యం: 'వసిష్టమహర్షీ! నీవు ధర్మం తెలిసినవాడవు. మేము చేసిన అవివేకపుపనికి ఓర్చుకొని భూలోకంలో 
ఎక్కువకాలం ఉండకుండ మమ్ములను దయచూడు” మని వేడుకోగా, ఆ వసిష్టుడు అనుకూలుడై 'మీరు కోరినట్లే 
జొతుంది; కాని, ఈ ఎనిమిదవవాడైన ప్రభాసుడు మిక్కిలినేరం చేశాడుకాబట్టి వీడు భూలోకంలో చాలకాలం 
జీవిస్తాడు, సంతానం లేనివాడుకూడ జౌతాడు' అని అన్నా డని చెప్పి, గంగాదేవి తన నిజస్వరూపాన్ని చూపి 
వసువులపుట్టుకను గురించి, వారు స్వర్గానికిపోవడానికి గల కారణాన్నిగురించి, భీష్ముడి పుట్టుకకు సంబంధించిన 
వాస్తవాన్ని గురించి చెప్పి, దేవవ్రతుడని ఆ కుమారుడికి పేరుపెట్టి, అతడు పెద్దవాడయ్యేంతవరకు తనదగ్గరే 
ఉంటాడని పేర్కొని, దానికి శంతనుడిని ఒప్పించి, కొడుకును తనతో తీసికొనిపోయింది. శంతనుడు దాని కంతటికి 
ఆశ్చర్యపడి గంగతో తాను చాలకాలం కోరినకోర్కెలు అనుభవించినా అది స్వల్పకాలంగానే తోచగా విచారపడుతూ 
హస్తినాపురానికి వచ్చి. 


మ. _ తన కాజ్ఞావశవర్తు లై మహిసమస్తక్షత్రవంశేశు లె 
ల్లను భక్తిం బనిసేయుచుండ(గ విశాలం బైన సత్కీర్తి ది 
గ్వనితా మౌక్తిక దామలీల వెలు(గన్‌ వారాశిపర్యంత భూ 
జనరక్షాపరు( డయ్యె శంతనుడు రాజద్రాజధర్మస్థితిన్‌. 163 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శంతను(డు; రాజత్‌, రాజధర్మస్థితిన్‌= (ప్రకాశిస్తున్న రాజధర్మం యొక్క వ్యవస్థతో; తనకున్‌; ఆజ్ఞా, వశవర్తులు+ఐ= 
శాసనానికి లొంగినవారై; మహిన్‌, భూమిలోని సమస్త, క్షత్ర, వంశ+-ఈశులు+ఎల్లను= క్షత్రియవంశాలకు చెందిన రాజులందరూ; 
భక్తిన్‌= వినయంతో; పని+చేయుచున్‌+ఉండంగన్‌= సేవలు చేస్తూ ఉండగా; విశాలంబు+ఐన, సత్‌, కీర్తి= బాగా వ్యాపించిన 
మంచి కీర్తి; దిక్‌, వనితా, మౌక్తిక, దామ, లీల, వెలు(గన్‌= దిక్కు అనెడి (ప్రీయొక్క ముత్యాలదండయో అన్నట్టు ప్రకాశించగా; 
వారాళి, పర్యంత, భూ, జన, రక్షా, పరుండు+అయ్యెన్‌= సము(ద్రాలవరకు వ్యాపించి ఉన్న భూమియొక్క జనులయొక్క 
రక్షణయందు నిమగ్నుడైనాడు. 


తాత్సర్యం: శంతనుడు తన శాసనానికి తలజగ్గి భూతలంమీది క్షత్రియవంశ్యులైన రాజు లందరు వినయంతో 
తనకు సేవలుచేస్తూ ఉండగా వ్యాపించిన తన ఉత్తమకీర్తి, దిక్కులనే వనితలకు పెట్టిన ముత్యాలదండయో అన్నట్లు 
(ప్రకాళించగా, వెలుగొందుతున్న రాజధర్మవ్యవస్థతో సము(ద్రాలవరకు వ్యాపించిన భూమిని, ప్రజలను రక్షించటంలో 
నిమగ్నుడైనాడు. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. ఇట్లు లోకంబెల్లం దనధర్మమార్గంబ పొగడుచుండ సుఖంబుండి యాతం డొక్కనాండు మృగయావ్యాజంబున 


గంగాసమీపంబునం జనువా(డు దన్నుంబాసి తనుత్వంబు. దాల్లినట్లు గడునల్పప్రవాహం బైయున్నదానిం 
గంగానదిం జూచి యిది యేమినిమిత్తంబో యనుచుం గొండొకనేల యరిగి. 164 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; లోకంబు+ఎల్లన్‌= లోకమంతా; తన, ధర్మ, మార్గంబు+అ= తనయొక్కధర్మపద్ధతిని; 

పొగడుచున్‌+ఉండన్‌= (ప్రశంసిస్తూ ఉండగా; సుఖంబు+ఉండి= హాయిగా కాలంగడుపుతూ; ఆతండు= శంతనుడు; ఒక్కనాండు= 

ఒకరోజున; మృగయా, వ్యాజంబునన్‌= వేట నెపంతో; గంగా, సమీపంబునకున్‌, చనువాండు= గంగానదియొక్క 

సమీపానికిపోతున్నవాడు; తన్నున్‌, పాసి, తనుత్వంబున్‌, తాల్చినట్టు= తనను వదలివెళ్ళి చిక్కినట్లు (సన్నపడ్డట్టు; కడున్‌, 
౧ ౧ Cas) 

అల్ప, ప్రవాహంబు+ఐ, ఉన్న, దానిన్‌= మిక్కిలి తక్కువైన నీటిజాలు కలిగినదై ఉన్నదానిని; గంగానదిన్‌; చూచి; ఇది, ఏమి 

నిమిత్తంబు+ఓ, అనుచున్‌= దీనికి కారణ మేమిటో అని అనుకొంటూ; కొండొక, నేల అరిగి= మరొకచోటికి పోయి. 


తాత్సర్యం: ఈవిధంగా లోకమంతా తా ననుసరించే ధర్మమార్గాన్ని పొగడుతూ ఉండగా, సుఖంగా ఉండి, 
ఒకనాడు వేటకై గంగానదిసమీపానికి పోగా ఎదుట గంగానది తననుండి దూరంకావటంచేత చిక్కి సన్నబడిపోయిందా 
అన్నట్లు మిక్కిలి తక్కువనీటిపారుదల కలిగిందై ఉండగా చూచి, దీనికి కారణ మేమిటో అని అనుకొంటూ మరొక 
(ప్రాంతానికి పోయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
తరలము. 
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం 
బనుగొనన్‌ ధను వభ్యసించుచు బానసంహతి సేతుగా 
ఘనముగా నమరాపగౌఘము( గట్టియున్న కుమారు న 
త్యనఘు నాత్మసమాను నాత్మజు నాపగేయు మహాయశున్‌. 165 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసను 409 
ప్రతిపదార్థం: ఆ+మహీపతి= ఆ రాజు (శంతనుడు); గాంగ, సైకత, భూములన్‌= గంగానదికి సంబంధించిన ఇసుకతిన్నెలపై; 
పన్ను+కొనన్‌-పనుగొనన్‌= (అభ్యాసంవలన) విద్యదృఢపడటానికి; ధనువు+అభ్యసించుచున్‌= విలువిద్యను అభ్యాసంచేస్తూ; 
బాణసంహతిన్‌= బాణాలయొక్క సమూహాన్ని; సేతుగాన్‌= అడ్డుకట్టగా; ఘనముగాన్‌= గొప్పగా, గట్టిగా; అమర+ఆపగా+ఓఘమున్‌= 
దేవతలనది అయిన గంగయొక్క (ప్రవాహాన్ని; కట్టి+ఉన్న= అడ్డు పెట్టిఉన్న; అతి+అనఘున్‌= మిక్కిలి దోషరహితుడిని; ఆత్మ, 
సమానున్‌= తనతో పోలినవాడిని(రూపపరాక్రమాలలో); ఆత్మజున్‌= తన కుమారుడిని; ఆపగేయున్‌= గంగాపుత్రుడిని; 
మహత్‌+యశున్‌= గొప్పకీర్తికలవాడిని; కుమారున్‌= బాలుడిని, (పుత్రుడిని); ఎదుటన్‌= కాంచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: ఆ శంతనుడు గంగానదిఒడ్డున నున్న ఇసుకతిన్నెలమీద ధనుర్విద్య గటిపడటానికి విల్లమ్ములతో 

య అ ట్‌ 
అభ్యాసం చేస్తూ బాణాలసమూహంతో గంగాప్రవాహానికి అడ్డుకట్టగా కట్టి నీటిప్రవాహానికి అడ్డుపెట్టి ఉన్న 
దోషరహితుడు, తనతో సమానుడైనవాడు, తనకుమారుడు, గంగాపుత్రుడు, గొప్పకీర్తి కలవాడు అయిన ఒక 
బాలుడిని ఎదుట చూచాడు. 


విశేషం: తరలము- ఇది అతిధృతి ఛందంలో పుట్టింది. (ప్రతిపాదానికీ పందొమ్మిది అక్షరా లుంటాయి. గణాలు- న, భ, ర, 
స, జ, జ, గ; 12వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. 'కుమారున్‌ - అత్యనఘున్‌ - ఆత్మసమానున్‌ - ఆత్మజాన్‌ 
- ఆపగేయున్‌ - మహాయశున్‌' - అనే వరుసలో విశేషణాలు వాడి శంతనుడు దేవవ్రతునిలో కానవచ్చే గుణాలను క్రమంగా 
సహజంగా గుర్తించినట్టు నన్నయ వర్ణించాడు. ఇది ప్రసన్నకథాకవితలోని ఒక శిల్పం. 


వ. కని పుట్టిననాండ చూచినవాండు గావున నప్పు డెటుంగనేరక విస్మయాకులిత చిత్తుం డయి యుండె.; 
గుమారుండు నాతనిం జూచి తండ్రిగా నెజుంగనేరకయు నిసర్గస్మేహమోహితుం డై యుండె; నంత, 166 


తాత్పర్యం: ఆవిధంగా చూచి, అతడిని పుట్టిననాడుమాత్రమే చూచి ఉన్నాడు కాబట్టి ఆసమయంలో గుర్తించలేక 
శంతనుడు ఆశ్చర్యంతో కలతపడిన హృదయంకలవాడై ఉన్నాడు. ఆ బాలుడుకూడ శంతనుడిని చూచి తండ్రిగా 
గుర్తించలేకపోయినా సహజమైన అనురాగంతో ముగ్దుడై ఉండిపోయాడు. అంతట (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. దివ్యభూషణాలంకృతదేహు. డైన । కొడుకు వలపలిచేయూంది కోమలాంగి 
దివ్యనది ప్రీతితో. జనుదెంచి పతికి. జూపి 'భూనాథ! వీండు నీ సూనుం డనియె. 167 


ప్రతిపదార్థం: దివ్య, భూషణ+అలంకృత, దేహుండు+ఐన= దేవతాసంబంధు లైన ఆభరణాలచేత అలంకరింపబడిన శరీరం 
కలవాడైన; కొడుకు, వలపలి, చేయి+ఊంది= కొడుకుయొక్క కుడిచేయి పట్టుకొని; కోమల+అంగి, దివ్యనది= వనిత యైన 
గంగ; ట్రీతితోన్‌, చనుదెంచి= సంతోషంతో వచ్చి; పతికిన్‌+చూపి= భర్తకు ఆ కుమారుడిని చూపి; భూనాథ= ఓరాజా!; వీం 
డు= ఈబాలుడు; నీ, సూనుండు= నీకుమారుడు; అనియెన్‌= అని చెప్పింది. 


తాత్సర్యం: దివ్యాభరణాలతో అలంకరింపబడిన మేను కలవాడైన కొడుకుయొక్క కుడిచేయిపట్టుకొని గంగాదేవి 
ఆప్యాయంగా వచ్చి బాలుడిని భర్తకు చూపి, “ప్రభూ! ఈ బాలుడు నీకుమారుడు” అని చెప్పింది. 


వ. మటియును. 168 


ప్రతిపదార్థం: సుస్పష్టం. 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఇంకా ఏమంటే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. సాంగంబు లగుచుండ సకలవేదంబులు । సదివె వసిష్టుతో; సకలధర్మ 
శాస్తాది బహువిధశాస్త్రముల్‌ శుక్రబ్బ | హస్పతుల్‌ నేర్చినయట్ల నేర్చె 
బరమాస్తవిద్య నప్పరశురాముం డెంత । దక్షు( డంతియ కడుదక్షుం. డయ్యె; 
నాత్మవిజ్ఞానంబునందు సనత్ముమా । రాదుల యట్టిడ యనఘమూర్తి 
ar బ చు 


ఆ. నొప్పుగొనుము వీని; నుర్వీశ! యని సుతు । నిచ్చి గంగ సనిన, నెజింగి తనయు 
నెమ్మి దోడుకొనుచు నిధి గన్నపేదయ । పోలె సంతసిల్లి భూవిభుండు. 169 


ప్రతిపదార్థం: ఉర్వీ+ఈశ= రాజా! వసిష్టుతోన్‌= వసిష్టుడివద్ద; స+అంగంబులు+అగుచున్‌+ఉండన్‌= అంగాలతో కూడికొని 
ఉండగా; సకల, వేదంబులు, చదివెన్‌= అన్ని వేదాలనూ చదివాడు; శుక్ర, బృహస్పతుల్‌, నేర్చిన, అట్టు+అ= రాక్షసులగురువైన 
శుక్రుడు, దేవతల గురువైన బృహస్పతి నేర్చిన విధంగానే; సకలధర్మశా[స్త+ఆది, బహువిధశాస్తముల్‌= ధర్మశాస్త్రం మొదలైన 
అనేక శాస్తాలనన్నింటిని; నేర్చెన్‌= నేర్చాడు; పరమ+అస్త్ర విద్యన్‌= మం(త్రసహితా లైన శ్రేష్టమైన అస్త్రాలను ప్రయోగించే 
విద్యలో; ఆ+పరశురాముండు+ఎంత, దక్షుండు= ఆజమదగ్నిపుత్రుడైన పరశురాముడు ఎంత సమర్హుడో; అంతియ, కడు, 
దక్షుండు+అయ్యెన్‌= అంతగా మిక్కిలి నేర్పరి అయినాడు; ఆత్మవిజ్ఞానంబునందున్‌= ఆధ్యాత్మిక జ్ఞానంలో; సనత్‌కుమార+ 
ఇ ఇ 
ఆదులు+అ, అట్టిండ, అనఘమూర్తిన్‌= సనత్కుమారుడు మొదలైనవారివలెనే పుణ్యమూర్తికలవాడు అయిన; వీనిన్‌= వీడిని; 
ఒప్పు, కొనుము= ఇష్టంతో గ్రహించుము; అని, సుతున్‌= ఇచ్చి= అని కొడుకును, ఒప్పగించి; గంగ, చనినన్‌= (గసడదవాదేశం) 
గంగాదేవి వెడలిపోగా; తనయున్‌= కుమారుడిని; ఎటింగి= గుర్తించి; నెమ్మిన్‌= ప్రీతితో; తోడుకొనుచున్‌= వెంటతీసికొనివెళ్ళుతూ; 
నిధి, కన్న, పేద+అ,పోలెన్‌= డబ్బుపాతర(గుప్తధనం)ను కనుగొనిన పేదవాడివలె; భూవిభుండు= రాజు; సంతసిల్లి= సంతోషించి, 


తాత్సర్యం: 'ఓ రాజా! ఇతడు వసిష్టుడివద్ద వేదాలను సాంగంగా చదివాడు; శుక్రుడు, బృహస్పతి నేర్చినట్టుగా 
సకలధర్మశా[స్రాలను, వివిధశా(స్తాలను నేర్చాడు; శ్రేష్టమైన అ(స్త్రాలన్నింటిని ప్రయోగించే నేర్పులో ఆ పరశురాముడు 
ఎంతసమర్గుడో అంతటిసమర్హుడైనాడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదులవలె పుణ్యాత్ముడైనవాడు. నీకుమారుడైన 
ఇతడిని స్వీకరించుము” అని శంతనుడికి కుమారుడిని ఒప్పచెప్పి వెడలిపోగా; శంతనుడు విషయమంతా తెలిసికొని 
పెన్నిధిని పొందిన పేదవాడివలె కొడుకును చూచి ఉప్పొంగిపోయి, అతడిని తనవెంట తీసికొనిపోయాడు. 


విశేషం: అలం: ఉపమ; భార్యాపుత్రులు దూరమైన శంతనుడు ఎంతటిమహారాజైనా ఒంటరిగా ఎంతటిపేదవాడుగా కనబడతాడో, 
కొడుకుతో కూడుకొని ఉంటే ఎంతఅదృష్టవంతుడుగా గోచరిస్తాడో పెన్నిధిని కనిన పేదవాడివలె' అనే పోలికతో నన్నయ 
రుచిరార్థదీప్రితో చెప్పాడు. వివిధరంగాలలో అత్యున్నతులు, ఆదర్శవంతులు అయినవారు- వసిష్టుడు, శుక్రుడు, బృహస్పతి, 
పరశురాముడు, సనత్‌కుమారుడు మొదలైనవారు. వారందరి పాండిత్యం ఒక్కటైతే ఎంతగొప్పదో అంతటి ఘనమైనవిద్వత్తు 
కలవాడు దేవవ్రతుడని వ్యంగ్యం. ఒక కామపురుషార్థాన్ని వదలి మిగిలిన పురుషార్థాలన్నింటికి సంబంధించిన విజ్ఞానాన్ని 
దేవవ్రతుడు గ్రహించాడని వస్తుధ్వని. సంతానంలేకుండ దీర్భకాలం ధర్మాత్ముడుగా భీష్ముని జీవితవృత్తానికి ఇటువంటి 
కథార్థాలు వ్యంజకాలై సార్థకా లౌతున్నాయి. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 411 


వ. తన పురంబునకు వచ్చి సకలరాజన్య ప్రధాన సమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు సేసి, 
కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగువత్సరంబు లనన్యవ్యాపారుండై యుండి, యొక్కనాండు 
యమునాతీరంబున వేంటటలాడుచు. గ్రుమ్మరువా6 డపూర్వసురభిగంధం బాఘ్రాణించి దానివచ్చిన వల 
నారయుచు నరిగి యమునాతీరంబున. 170 


ప్రతిపదార్థం: తన, పురంబునకున్‌, వచ్చి= తన రాజధానికి తిరిగివచ్చి; సకల, రాజన్య, (ప్రధాన, సమక్షంబునన్‌= సమస్త 
సామంత ప్రభువులయొక్కయు, మంత్రులు మొదలైన రాజోద్యోగులలో ముఖ్యులైనవారియొక్కయు ఎదుటన్‌; గాంగేయునకున్‌= 
గంగకుమారుడైన దేవవ్రతునకు; యౌవరాజ్య+అభిషేకంబు, చేసి= యువరాజు పదవిలో అభిషేకించి; కొడుకుతోడి, వినోదంబులన్‌, 
తగిలి= కొడుకుతో కలిసి వేడుకలలో ఆసక్తుడై; నాలుగు, వత్సరంబులు, అనన్య, వ్యాపారుండు+ఐ, ఉండి= నాలుగేండ్లు 
మరే ఇతర వ్యాసంగాలు లేనివాడై ఉండి; ఒక్కనాండు= ఒకరోజున; యమునా, తీరంబునన్‌= యమునానదీతీరంలో; వేటలు+ఆడుచున్‌= 
వేటాడుతూ, (క్రుమ్మరువాండు= తిరుగుతుండే అతడు; అపూర్వ, సురభి, గంధంబు+ఆ(ఘ్రాణించి= అద్భుతమైన (అంతకుముం 
దెరుగని) ఒక గంధ(ద్రవ్యం యొక్క సువాసనను అనుభవించి; (వాసన చూచి); దాని, వచ్చిన, వలను+ఆరయుచున్‌, అరిగి= 
అది వచ్చిన దిక్కున వెదకుతూ వెళ్ళి; యమునాతీరంబునన్‌= యమునానది ఒడ్డున. 


తాత్సర్యం: శంతనుడు తన రాజధానికి తిరిగివచ్చి సకలరాజప్రధానుల ఎదుట గాంగేయుడికి యౌవరాజ్యపట్టాభిషేకం 
చేసి కొడుకుతో వేడుకలు సలుపుతూ నాలుగేళ్ళు మరే వ్యాసంగాలూ లేకుండ ఉండి, ఒకనాడు యమునానదీతీరంలో 
వేటాడుతూ తిరుగుతుండగా ఒక అపూర్వ మైన సుగంధం వాసన చూచాడు. ఆ వాసన వస్తున్న దిక్కుననే వెళ్ళుతూ 
యమునాతీరంలో. 


శంతనుండు సత్యవతిని భార్యగాంగోరి ప్రతిహత మనోరథు( డగుట (సం. 1-94-41) 


క. కనకావదాతకోమల । తనులత( దనుమధ్య గమలదళనేత్రను యో 

జనగంధి నవనినాథుండు । గనియెను సురకన్యవోని కన్నియ నంతన్‌. 171 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అవనినాథుండు= రాజు; కనక,+అవదాత, కోమల, తనులతన్‌= బంగారంవలె స్వచ్చమైన 
(తెల్ల) మెత్తనిలతవంటి మేనుకలిగినది; తనుమధ్యన్‌= సన్నని నడుము కలిగినది; కమల, దళ, నేత్రను= తామరరేకులవంటి 


కన్నులు కలదానిని; యోజన, గంధిన్‌= ఆమడదూరందాకా మేనిసుగంధాన్ని వ్యాపింపచేసేది అనే సార్థకమైన పేరును కలది; 
సుర, కన్య, పోని, కన్నియన్‌= దేవకన్యవంటికన్యను; కనియెను= చూచాడు. 


తాత్సర్యం: అప్పుడు రాజు బంగారువలె స్వచ్చమైన మృదువైన లతవంటి మేను కలిగినది, సన్నని నడుము కలది, 
తామరరేకులవంటి కన్నులు కలది, ఆమడదూరం మేని సుగంధాన్ని వ్యాపింపజేసేది, అయిన దేవకన్యవంటి కన్యను 
చూచాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. దాని శరీరసౌరభము, దాని విలోల విలోకనంబులున్‌, 
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్తకాంతియున్‌, 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


దాని విలాసముం గడుముదంబున. జూచి మనోజబాణసం 
తానహతాత్ముం డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్‌. 172 


ప్రతిపదార్థం: నృపతి= రాజు(శంతనుడు); దాని, శరీర, సౌరభమున్‌= ఆమెయొక్క మేనిసుగంధమును; దాని, విలోల, 
విలోకనంబులున్‌= ఆమెయొక్క కదలాడే చూపులు; దాని, మనోహర+ఆకృతియున్‌= ఆమెయొక్క అందమైన ఆకారం; దాని, 
శుచి, స్మిత, వక్ర కాంతియున్‌= ఆమెయొక్క తెల్లని చిరునవ్వుకల ముఖకాంతియు; దాని, విలాసమున్‌= ఆమెయొక్క 
శృంగారహావభావలక్షణాన్నీ; కడు, ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; చూచి= చూచి; మనోజ, బాణ, సంతాన; హత+ 
ఆత్ముండు+ఐ= మన్మథుడియొక్క బాణాల సమూహంతో కొట్టబడిన హృదయం కలిగినవాడై; ప్రియంబునన్‌= అనురాగంతో; 
దానికిన్‌= ఆమెతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: శంతనుడు ఆమెశరీరపరిమళాన్నీ, ఆమె చలించే కన్నులనూ, ఆమె అందమైన ఆకారాన్నీ, తెల్లని 
చిరునవ్వుతో కూడిన ఆమెముఖకాంతినీ, ఆమెశ్చంగారహావభావలీలలను మిక్కిలిసంతోషంతో చూచి మన్మథబాణాలతో 
కొట్టబడినహృదయం కలిగినవాడై(మదనవికారానికి లోనై) అనురాగంతో ఆమెతో ఈవిధంగా అన్నాడు. 


విశేషం: నన్నయగారి అక్షరరమ్యతకు అద్దం పట్టే రచన. యోజనగంధి మధురాకృతిలో ఉన్న సమవిభక్తమైన రూపవైభవాన్ని 
'సమతి' అనే శబ్దగుణంతో ధ్వనింపజేశాడు నన్నయ. అక్షరరమ్యత అంటే రచనలోని రమణీయాక్షరప్రయోగ పునరావృత్తులవలన 
కలిగే అందమే కాదు, పద, పదసముదాయాలవలన కలిగే అందమనికూడ అర్థం. ఇందులో రాజు ఆమె సౌందర్యాన్ని చూచి 
మన్మథబాణహతాత్ముడైనాడన్నది వర్ష్యవస్తువు. మన్మథుడి బాణాలు అయిదు. నన్నయ నాయికను వర్లించేటప్పుడు పష్టీవిభక్త్యంతా 
లైన తచ్చబ్బాలు ('దాని” అనే సర్వనామాలు) అయిదింటితో అయిదు విశేషణాలను ప్రయోగించటం సార్థకం. ఆమె శరీర 
విలాసాలే పంచబాణాల వంటివని కవిప్రౌఢోక్తిసిద్దమైన వస్తుధ్వని. ముదంబునన్‌ అనే మాట అభిలాషను ధ్వనింపజేస్తున్నది. 
పద్యపూర్వార్హంలో నాయికా సౌందర్యవర్లనం, ఉత్తరార్హంలో నాయకుడి అభిలాషవర్లనం. పూర్వార్హంలో సమతాగుణం నాయికా 
సౌందర్యదర్శకం. మొత్తంపద్యంలో భాసించే మాధుర్యం రతిభావవ్యంజకం, నాయికయందు '“శుచిస్మితవక్షకాంతి' అనేది 
విశిష్టసాందర్యలక్షణంగా నన్నయ నిర్దేశించాడు. రాబోయే పద్యంలోకూడా దానిని పేర్కొన్నాడు. మనసులోని మర్మాన్ని 
ముసిముసినవ్వులతో ముద్దుముద్దుగా ధ్వనింపజేయగల ముద్దరాలు యోజనగంధి. 


ఉ. “ఎందులదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్‌ 

సుందరి! నీకు నున్మి యిది చూడగ దా నుచితంబె?' నావుడున్‌ 

మందమనోజ్జహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం 

క్రందనసన్నిభున్‌ నృపతిం గన్యక యి ట్లని పల్మె( బ్రీతితోన్‌. 173 
ప్రతిపదార్థం: సుందరి= అందమైనదానా! ఎందుల, దానవు= ఎక్కడిదానవు?; ఏకతము+అ= ఒంటరిగా; -ఈ+యమునానదిన్‌= 
ఈ యమునానదిలో; ఓడ, నడ్పుచున్‌, నీకున్‌, ఉన్కి= పడవ నడుపుతూ నీవు ఉండటం; ఇది, చూడంగన్‌, తాన్‌, 
ఉచితంబు+ఎ= చూడటానికి ఇది యోగ్యంగా లేదు; నావుడున్‌= అనగా విని; కన్యక= ఆ కన్య; మంద, మనోజ్ఞ, హాస, ముఖ, 


మండలము+ఎత్తి= అంద మైన చిరునవ్వు గల గుం(డ్రనిముఖాన్ని పైకెత్తి; మృగ+అక్షి= లేడికన్నులవంటి కన్నులుగల ఆమె; 
సం(క్రందన, సన్నిభున్‌, నృపతిన్‌= ఇంద్రుడిని పోలిన ఆ రాజును; చూచి; ్రీతితోన్‌= సంతోషంతో; ఇట్టు+అని, పల్కెన్‌. 


తాత్సర్యం: 'అందమైనదానా! నీ వెక్కడిదానవు? ఒంటరిగా ఈ యమునానదిలో పడవనడుపుకొంటూ నీవు ఈ 
విధంగా ఉండటం చూడటానికి ఉచితంగా ఉన్నదా? (లేదు)' అని రాజుఅనగా విని ఆ కన్య చిరునవ్వుతో అందమైన 


ఆదిపర్వము చ తుర్దాశ్వాసను 413 


గుండ్రని ముఖం పైకెత్తి లేడికన్నుల వంటి కన్నులతో ఇంద్రుడిని పోలిన ఆ రాజును చూచి సంతోషంతో ఈ 
విధంగా అన్నది. 


విశేషం: అలం: ఉపమ. నన్నయగారి అక్షరరమ్యతకు చక్కని ఉదాహరణ ఈపద్యరచన..ఈ పద్యపు ఎత్తుగడ తరువాతికవులకు 
ఎందరికో ఆయాసందర్భాలలో స్ఫూర్తి నిచ్చింది. పద్యపూర్వార్హంలో వాచికాభినయం, ఉత్తరార్హంలో ఆంగికాభినయం వర్షించి 
నాయకుడి అభిలాషను, నాయిక ఆభిముఖ్యాన్నీ నాటకీయతతో ధ్వనింపబేసి, రసధ్వనికి వస్తుధ్వనిని పోషకంగా నిలిపిన 
మాధుర్యగుణ విశిష్ట మైన రచన యిది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. “ఏను దాశరాజుకూంతుర(; దండ్రి నియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుందు' ననిన దాని 
యభినవ రూపసౌందర్యంబులు దొల్లియు విని యెటింగినవా. డై యక్కోనులిం గామించి దాశరాజుకడకుం 
జని తనయభిప్రాయం బెటింగించిన, నతండును సంతసిల్లి శంతను నత్యంతభక్తిం బూజించి యి ట్లనియె.1 74 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: 'నేను దాశరాజుకూతురిని; తండ్రిగారి ఆజ్ఞచేత ఈపనిని ధర్మంకోసం చేస్తుంటాను” అనిఅనగా దాని 
(కొంగ్రొత్త రూప సౌందర్యాలను ఇదివరకే విని తెలిసికొన్నవాడు కావటంచేత, ఆ లలితాంగిపై కోర్కెపడి దాశరాజు 
వద్దకు వెళ్ళి తనఅభిప్రాయాన్ని తెలిపాడు. దాశరాజు సంతోషించి శంతనుడిని మిక్కిలిభక్తితో పూజించి ఈ విధంగా 


అన్నాడు. 
తే.  పుట్టినప్పుడ కన్యకం బోలునట్టి । వరుస కిచ్చుట యిది లోకవర్తనంబు; 

వసుమతీనాథ! నీయట్టి వరున కిచ్చి । ధన్యులము గామె యిక్కన్య( దద్ద పేరి, 175 
ప్రతిపదార్థం: పుట్టి, నప్పుడు+అ= పుట్టినప్పుడే; కన్యకన్‌, పోలునట్టి, వరునకున్‌+ఇచ్చుట= కన్యకను అనువైన వరునకు 
ఇవ్వటం; ఇది= అనేది; లోకవర్తనంబు= లోకమర్యాద; వసుమతీ, నాథ!= భూపతీ; నీ+అట్టి, వరునకున్‌= నీవంటి(యోగ్యుడైన) 


వరునకు; ఈ+కన్యన్‌= ఈకన్యను(యోజనగంధిని); తద్ద, పేర్మిన్‌= మిక్కిలి అనురక్తితో; ఇచ్చి; ధన్యులము, కామె= 
కృతార్థులం కామా! (జాతా మని భావం). 


తాత్సర్యం: పుట్టినప్పుడే కన్యను తగిన వరున కివ్వటం అనేది లోకమర్యాద. (పుట్టినప్పుడే ఆడపిల్లను ఒక అయ్యచేతిలో 
పెట్టాలి. అత డెక్కడో పుట్టే ఉంటా డని భావించటం లోక పరిపాటి). రాజా! ఈకన్యను మిక్కిలి మక్కువతో 
నీవంటి ఉత్తము డైన వరున కిచ్చి కృతార్థులం కామా? 


వ. “అయినను నా డెందంబునం గలదానిం జెప్పెద; నిక్కన్యక నీకు ధర్మపత్నిగా. జేయునట్టి యిష్టంబు గలదేని 
నావేండిన దాని నిమ్మనిన శంతనుండు 'దాని నీనగునేని యిచ్చెద( గానినాండీనేర; నది యేమి సెప్పు 
మనిన దాశరా జి ట్లనియె. 176 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: స్పష్టం. 


తాత్సర్యం: 'అయినప్పటికీ, నామనస్సులో ఉన్నదానిని చెప్పుతాను. ఈకన్యకను భార్యగా చేసికొనే కోరిక నీకు ఉంటే 
నేను కోరినదానిని ఇ' మ్మనగా శంతనుడు 'అది ఇవ్వదగిందైతే ఇస్తాను; కాకపోతే ఈయలేను. అది ఏమిటో 
తెలియచెప్పుము' అనగా దాశరాజు ఈ విధంగా అన్నాడు. 


మధ్యాక్కర. 
“భూపాల! నీకు నిక్కోమలివలన. బుట్టిన సుతుండు 
నీ పరోక్షంబున రాజు గావలె; నెమ్మి ని ట్లీంగ 
నోపుదే” యనిన శంతనుండు గాంగేయు యువరాజు. దలంచి 
“యీపల్కు దక్కంగ నొండు వేండును యిచ్చెద' ననిన. 177 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా!) నీకున్‌; ఈ, కోమలివలనన్‌, పుట్టిన, సుతుండు= ఈ సుకుమారివలన కలిగిన కొడుకు; 
నీ, పరోక్షంబునన్‌, రాజు, కావలెన్‌= నీ తరువాత రాజు కావాలి; నెమ్మిన్‌= ప్రీతితో; ఇట్టు+ఈంగన్‌, ఓపుదు+ఏ, అనినన్‌= 
ఈవిధంగా మాట ఇవ్వగలవా అని అనగా; శంతనుండు; గాంగేయున్‌, యువరాజున్‌, తలంచి= యువరాజైన గాంగేయుడిని 
మనసులో జ్ఞాపకంచేసికొని; ఈపల్కు, తక్కంగన్‌, ఒండు, వేండయము+ఇచ్చెదన్‌, అనినన్‌= ఈమాటతప్ప ఏదైనా వేరొకటి 
వేడుకో ఇస్తాను అనగా. 


తాత్పర్యం: 'రాజా! నీకు ఈ సుకుమారివలన పుట్టిన కొడుకు నీ అనంతరం రాజ్యానికి రాజు అయ్యేటట్లు (ప్రీతిగా 
మాట ఇవ్వగలవా?' అని అడుగగా శంతనుడు యువరాజయిన గాంగేయుడిని భావించి, “ఈమాట తప్ప వేరే 
ఏమైనను వేడుకో ఇస్తాను” అని అనగా. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: మధ్యాక్కర ప్రతిచరణంలో వరుసగా 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. 
నన్నయ 5వ గణంలోని మొదటి అక్షరాన్ని యతిగా పాటించాడు. ప్రాసనియమం ఉంది. 


గాంగేయు(డు బ్రహ్మచర్యవ్రతంబు. బూని భీష్ముం డగుట (సం. 1-94-54.) 


వ. “నా కొండెద్దియు నిష్టంబు లే దనిన విని, యద్దాశరాజుచేతం బ్రతిహత మనోరథుం డయి, క్రమ్మటణి 
నిజపురంబునకు వచ్చి, శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు, నివృత్తకార్యాంతరుం 
డయియున్న్య నొక్కనాండు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె. 178 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: 'నాకు మరేదియు ఇష్టం లే” దనగా విని, ఆ దాశరాజుచేత నిరాకరింపబడిన కోరికకలవాడై, తిరిగి తన 
పట్టణానికి వచ్చి, శంతనుడు విచారంచేత ఆవరింపబడినవాడై సత్యవతినే తలుస్తూ రాజకార్యాలనుండి దూరమై 
ఉండగా, ఒకనాడు గాంగేయుడు తండ్రిచెంతకు వచ్చి ఈ విధంగా అన్నాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 415 


చ.  భవదబభిరక్షితక్షితికి బాధ యొనర్చ(గ నోపునట్టి శా 
త్రవనివహంబు లేదు; వసుధాప్రజకెల్ల ననంతసంతతో 
తృవముల; రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు; నిట్లు మా 
నవవృషభేంద్ర! యేలొకొ మనఃపరితాపము. బొందియుండంగన్‌. 179 


ప్రతిపదార్థం: మానవ, వృషభ+ఇం(ద్ర= మానవులలో శ్రేష్టుడైనవాడా!; భవత్‌, అభిరక్షిత, క్షితికిన్‌= నీచేత లెస్సగా రక్షింపబడిన 
ఈ రాజ్యానికి(భూమికి); బాధ, ఒనర్పంన్‌, ఓపునట్టి శాత్రవ, నివహంబు, లేదు=ఇబ్బంది కలిగించ గలిగిన శతుసముహంలేదు; 
వసుధా, (ప్రజకున్‌+ఎల్లన్‌= భూమిపైని జనులందరికిని; అనంత, సంతత+ఉత్సవములు+అ= అపారంగా ఎల్లప్పుడూ సంతోషాలే; 
నీకున్‌; అనిశంబున్‌= ఎల్లప్పుడు; రాజులు+ఎల్లన్‌= రాజులందరు; విధేయులు+అ= లొంగిఉన్నవారే; ఇట్లు ఈవిధంగా; మనస్‌+ 
పరితాపమున్‌= మనోవేదనను; పొంది+ఉండంగన్‌= కలిగిఉండటం; ఏల+ఒకొ= ఎందుకో కదా! 


తాత్పర్యం: మానవులలో శ్రేష్టుడైనవాడా! నీచేత లెస్సగా రక్షింపబడిన ఈ రాజ్యానికి సమస్య తెచ్చిపెట్టగల 
శత్రువుల సమూహం లేదు; దేశంలోని ప్రజల కందరికి అపారంగా ఎల్లప్పుడు శుభాలే కలుగుతున్నాయి; రాజులందరు 
ఎప్పుడూ నీకు లొంగిఉన్నారు, మణి - ఈవిధంగా మనోవేదన పొంది ఉండటానికి కారణ మేమిటో? 


విశేషం: శంతనుడి మనోవ్యథకు కారణం తెలియక, ఆయననే అడిగి తెలిసికొందామని గాంగేయుడు రెండు ప్రశ్న లడిగాడు. 
ఆ రెండూ రాజ్యరక్షణకు సంబంధించినవే. శంతనుడికి అంతఃపుర సమస్యలు లేవు కాబట్టి గాంగేయు డాదిశలో ఆలోచించలేదు. 
రాజ్యరక్షణ విషయాలలోకూడా బయటి శత్రువులు, అంతళ్ళువులు అనే అంశాలకే (ప్రాధాన్య మిచ్చాడు. రాజ్యాన్ని 
ఆక్రమించే. శత్రుకూటాలు పేరుకుకూడా లేవు; సామంతరాజు లందరూ (ప్రజలు సుఖంగా ఉండటంచేత అణగిమణిగియే 
ఉన్నారు. ఇక చింతకు కారణమేమిటని ప్రశ్న. శంతనుడి మనోవ్యథ బైటివారి కెవ్వరికీ చెప్పుకొనలేని సున్నితమైనదని నన్నయ 
ఈ పరామర్శద్యారా వివక్షితవాచ్యధ్వనిగా నిబంధించాడు. 


వ. అనిన విని పెద్దయుంబ్రొద్దు చింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె. 180 
ప్రతిపదార్థం: సుస్పష్టం. 
తాత్పర్యం: అనగా విని చాలసేపు ఆలోచించి శంతనుడు కొడుకుతో ఈవిధంగా అన్నాడు. 


విశేషం: మనసులోని మాట చెప్పుకోలేక ఎంతోకాలం చింతించాడు శంతనుడు. గాంగేయు డడిగిన తరువాత ఎట్టా 
చెప్పవలెనా అని కొంతకాలం చింతించాడనటంవలన కథలో ఉత్కంఠ పెరుగుతుంది. శంతనుడు చెప్పే మాటలపై అవధానం 
కలుగుతుంది. కథాకవితలో ఇటువంటి రచన శిల్పసుందరం. 


క. వినవయ్య! యేకపుత్తు(డు | ననపత్యుండు నొక్కరూప యని ధర్మువులన్‌ 
విని, నీకు. దోడు పుత్తుల । ననఘా! పడయంగ నిష్టమయినది నాకున్‌. 181 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; వినవయ్య= వినుము; ధర్మువులన్‌= ధర్మశా(స్తాలలో; ఏక, పుత్రుడు= ఒకేఒకకొడుకు 


కలవాడు; అనపత్యుండు= సంతానం లేనివాడు; ఒక్క, రూపు+అ= ఒక్కటే, సమానమే; అని; విని; నాకున్‌; నీకున్‌, 
తోడు=నీకు సహాయంగా ఉండే; పుత్రులన్‌, పడయంగన్‌, ఇష్టము+అయినది= కొడుకులను పొందటానికి కోరిక కలిగింది. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓపుణ్యాత్ముడా! వినుము. ఒకే ఒక కొడుకు కలవాడు, సంతానం లేనివాడు - వీరిద్దరూ సమానులే 
అని ధర్మశాస్తాలలో విని, నీకు తోడుగా మరికొందరు కొడుకులను పొందా లని నాకు కోరిక కలిగింది. 


విశేషం: శంతనుడు తన అభిప్రాయాన్ని సుసంగతంగా ్రతిపాదిస్తున్నాడు. తర్కంలో 'నా ౬సంగతం (ప్రయుంజీతి అని 
ఉన్నది. అసంగతాన్ని ప్రయోగించకూడదు కాబట్టి శంతనుడు అసంగతం కాని వాక్యం మాటాడినట్టు నన్నయ చిత్రించాడు. 
మాటాడే మాటల్లో పూర్యోత్తర సంబంధం ఉండటం సంగతి అంటారు. అది ప్రసంగం, ఉపోద్దాతం, హేతుత్వం, అవసరం, 
కార్యైక్యం, కారణైెక్యం అని ఆరువిధాలు. వాటిని నిపుణంగా ప్రయోగించి నన్నయ రుచిరార్టసూక్తినైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. 
“వివాహ మౌతాను” (184) అని ఫలితాంశంగా చెప్పదలచుకొని దానిని ఎదుటివారు తర్కసహంగా అంగీకరించేట్టు ప్రసంగం 
చేశాడు. దాని మొదలే ఈ పద్యం. లోకంలో ఏకపుత్రుడూ, అనపత్యుడూ ఒకటే నని ధర్మశాస్తాలంటాయని శాస్తప్రమాణంతో 
ప్రసంగం మొదలు పెట్టి, భీష్ముడికి తోడుగా మరికొంతమంది కొడుకులను పొందాలని ఉన్నదని ఉపోద్దాతం ప్రారంభించాడు. 
'పుత్రులకొరకు పెళ్ళి అనే తర్కంతో మొదలుపెట్టటం శంతనుడి లోకజ్జత. 


క జనవినుత! యగ్నిహోత్రం । బును సంతానమును వేదములు నెడతెగయగా( 
జన దుత్తమవంశజులకు । ననిరి మహాధర్మనిపుణు లైన మునీంద్రుల్‌. 182 


ప్రతిపదార్థం: జనవినుత= (ప్రజలచేత కీర్తింపబడువాడా!; మహత్‌+ధర్మ, నిపుణులు+ఐన, ముని+ఇంద్రుల్‌= గొప్పధర్మశాస్త 
నిర్ణయాలలో నిపుణులైన బుషిశ్రేష్టులు; ఉత్తమ, వంశజులకున్‌= (శ్రేష్టమైన వంశాలలో పుట్టినవారికి; అగ్నిహోత్రంబును= 
నిత్యకర్మాధికారాన్ని ఇచ్చే అగ్నికార్యం చేసికొనటానికి రక్షించుకొనే అగ్నిహోత్రమున్నూ; సంతానమును= వంశం విచ్చిన్నం 
కాకుండా రక్షించే సంతానమున్నూ; వేదములున్‌= జీవనవిధానానికి (త్రోవచూపించే ఇహపరసాధనాలైన వేదాలున్నూ; ఎడతెగన్‌, 
కాన్‌= విడివడేటట్టు; చనదు= చేయకూడదు; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: ప్రజలచేత ప్రశంసింపబడే ఓ గాంగేయా! ఉత్తమధర్మ శాగస్తనిర్ణయాలలో నిపుణులైన బుషివరులు 
'ఉత్తమవంశాలలో పుట్టినవారు అగ్నిహోత్రాన్నీ, సంతానాన్నీ, వేదాలనూ తమ గృహాలలో విచ్చిన్న మయ్యేటట్టు 
చేసికొనరా' దని అన్నారు. 


విశేషం: ఈ పద్యంలో శంతనుడు తన కోర్కెను ధర్మవేత్తలైనవారి (ఆప్త) ప్రమాణంతో హేతుబద్దం చేస్తున్నాడు. అంటే 
హేతుత్వమనే సంగతిని కల్పిస్తున్నా డన్నమాట. ఎడతెగకుండా అగ్నిని, సంతానాన్ని, వేదాలను రక్షించుకొనాలని వారన్నారని 
పేర్కొన్నాడు. గాంగేయు డున్నాడు కదా! మరి సంతానం ఎడతెగిపోవటం ఎలా కలుగుతుంది? అనే ఆకాంక్ష దానివలన 
కలుగుతుంది. (పూర్వం గంగవలన ఏడుగురు కొడుకులను పొందికూడా వారిని గంగపాలు చేసికొన్న స్మృతి ఇక్కడ వస్తుగత 
ధ్వనిగా గమ్యమానం). 


క. నీవస్త్ర శస్త్ర విద్యా । కోవిదుండవు; రణములందు( గ్రూరు(డ; వరివి 
ద్రావణ సాహసికుండవు । గావున నీయునికి నమ్మంగా నేర నెదన్‌. 183 


ప్రతిపదార్థం: నీవు= (గాంగేయుడు); అస్త్ర శస్త్ర విద్యా, కోవిదుండవు= మం(త్రసహిత, మం(త్రరహిత బాణాలను ప్రయోగించే 
విద్యలో పండితుడవు; రణములందున్‌= యుద్దాలలో; (కూరు(డవు= దయాదాక్షిణ్యాలు లేని కరకువాడివి; అరి, వి[ద్రావణ, 
సాహసికుండవు= శత్రువులను అణచటంలో వెనుకముందు చూడని తెగువరివి; కావునన్‌= కాబట్టి; నీ+ఉనికిన్‌= నీవు 
ఉండటాన్ని (బ్రతికి ఉండటాన్ని); ఎదన్‌= మనస్సులో; నమ్మంగాన్‌, నేరను= నమ్మజాలను. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 417 


తాత్సర్యం: నీవు అ(స్తశస్తవిద్యలో పండితుడవు; యుద్దాలలో దయాదాక్షిణ్యాలు లేని కరకువాడివి; శత్రువులను 
సంహరించటంలో వెనుకముం దాలోచించని సాహసికుడవు. (ఈమూడు గుణాలూ ఎప్పుడో ఒకప్పుడు నీకు 
ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవే) కాబట్టి నీవు దీర్షకాలం (బ్రతుకుతా వని నేను మనసులో నమ్మలేకపోతున్నాను. 


విశేషం: గాంగేయు డుండగాకూడా బహుపుత్రులకొరకు ప్రయత్నం చేయవలసిన “అవసరం” అనే సంగతి ఇందులో 
ప్రస్తావించబడింది. గాంగేయుడు అగస్రశస్త్రవిద్యలలో ఎంతటి నిపుణుడో, రణరంగంలో అంతటి (క్రూరుడు. శత్రువులను 
వెనుకముందు చూడకుండా చంపే సాహసానికి ఒడిగట్టేవాడు; అందువలన అతడికి మృత్యువు ఎప్పుడైనా ఏర్పడవచ్చును అని 
బహుపుత్రకాంక్షకు గల అవసరాన్ని చెప్పాడు. గాంగేయుడు దీర్షకాలం జీవిస్తాడని గంగ ఇదివరలో సూచించింది. కాని, అది 
ఇప్పటి అవసరానికి అనువైనది కాదు. అందువలన దానిని కప్పిఉంచాడు. దీనికి ఫలితంగా తరువాత శంతనుడు భీష్ముడికి 
స్వేచ్చా మరణాన్ని వరంగా (ప్రసాదించి దీర్చాయువుగా దీవించాడు. 


వ. “'బహువుత్రార్థంబు యత్నంబు సేయవలయు; వివాహం బయ్యెద' ననిన విని గాంగేయుండు 
వృద్దామాత్యపురోహితసుహృజ్జనంబులతోవిచారించి, యోజనగంధి రాజు చిత్తంబునం గలుగుట 
యెతింగి, యనేక రాజన్యసమన్వితుం డయి దాశరాజుకడకుం జని” మారాజునకు సత్యవతిని దేవింగా 
నిచ్చునది యని యడిగిన; నాతండును దేవవ్రతుం బూజించి, “నీవు ధర్మశీలుండ, వర్జానర్ధవిదుండవు, 
సకలకార్య సమర్భుండవు. గుర్వర్భంబు కన్యార్థివై వచ్చితివి కావునం గృతార్జుండ నైతి; నెవ్వనియేని వీర్యంబున 
నిక్కన్య యుద్దవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి 'యీ సత్యవతి నొరుల కీవలవదు; శంతనునక 
యిచ్చునది' యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్ది యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె; 
నిట్టి సంబంధ మెవ్వరికి. బడయనగు? 184 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: 'అనేక పుత్రులకొరకు ప్రయత్నం చేయాలి. వివాహం చేసికొంటాను” అని శంతనుడు అనగా గాంగేయుడు 
పెద్దలు, మంత్రులు, పురోహితులు, మిత్రులు మొదలైనవారితో ఆలోచించి రాజామనసులో యోజనగంధి ఉన్నదని 
తెలిసికొని అనేక సామంతరాజులతో కలిసి దాశరాజువద్దకు వెళ్ళి 'మారాజుకు సత్యవతిని రాణిగా ఇ మ్మని 
అడిగాడు. దాశరాజు దేవవ్రతుడిని గౌరవించి 'నీవు ధర్మాన్ని ఆచరించే స్వభావం కలవాడవు. ఉచితానుచితాలు 
(లాభనష్టాలను గురించి) తెలిసినవాడవు; అన్ని కార్యాలనూ నిర్వహింపగలవాడవు; తండ్రికొరకు కన్యను కోరటానికి 
వచ్చావు కాబట్టి నేను ధన్యుడనైనాను. ఈకన్య ఎవరివీర్యంవలన పుట్టిందో ఆ రాజర్షి ఉపరిచరుడు ఈ సత్యవతిని 
ఇతరుల కెవ్వరికీ ఈయవద్దనీ, శంతనునకు ఇమ్మనీ అన్నాడు. కాబట్టే, పూర్వం అసితవంశానికి చెందిన దేవలుడు 
కన్యను కోరి వచ్చి నాచే తిరస్కరింపబడ్డాడు. ఇటువంటి ఈసంబంధాన్ని ఎవరు పొందగలరు?” 


విశేషం: 'బహుపుత్రార్ణంబు యత్నంబు సేయవలయు” అనే వాక్యంవలన పైన చెప్పబడిన వాక్యార్థరూపకార్యాలకన్నింటికీ 
ఐక్యరూపమైన తాత్పర్యం (ప్రతిపాదింపబడింది. ఇదే కార్యైక్యం. ఇక నిశ్చితాంశం- 'వివాహంబయ్యెది' అనే నిర్ణయం. ఇది 
సర్వకారణాలకూ కార్యరూపమైన ఫలితాంశం, ప్రతిపాద్యాంశం. తర్కబద్దమైన, సంగత మైన వాదనైపుణ్యంతో శంతనుడు 
ప్రసంగం చేయటం నన్నయగారి నానారుచిరార్టసూక్తి వైభవానికి నిదర్శనం. శంతను డెంత తర్కబద్దంగా తన నిశ్చయాన్ని 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్పినా, ఎవరితో వివాహం కావాలని కోరుకొంటున్నాడో గాంగేయుడికి చెప్పలేదు. అది ఉచితంకూడా. గాంగేయుడు మంత్రుల 
మంతనాలలో దానిని తెలిసికొన గలిగాడు. గాంగేయుడికి వ్యంగ్యమైనది పఠితకు వాచ్యమే. అందువలన దానిని సూచించి 
వదలి జొచిత్యాన్ని పాటించాడు నన్నయ. 


శంతనుడి వాదనలో ఎంతటి సంగతి" ఉన్నదో దాశరాజువాక్యంలోకూడా అంతటి 'సంగతి' నిపాటించి రచనాళిల్పంలో 
సరితూకాన్ని నన్నయ పాటించాడు. 'మారాజుకు సత్యవతిని దేవిగా ఇవ్వండి” అని గాంగేయుడు అడగటం (ప్రసంగం. 
దాశరాజు గాంగేయుడిని (ప్రశంసించటం, సత్యవతిని శంతనుడికి తప్ప మరొకరికి ఇచ్చే అవకాశం లేకపోవటం, ఇదివరకే 
దేవలుడు ఆమెను కోరగా నిరాకరించటం మొదలైన బిగువైన అంశాలతో ఉపోద్దాతం దాశరాజు ఇచ్చాడు. అతడి మాటలనుబట్టి 
సత్యవతి శంతనుడికొరకే పుట్టినట్టు స్పష్టమయింది. దానివలన హేతుత్వంకూడా సిద్ధించింది. 


క. విను మైనను సాపత్వ్యం । బను దోషము కలదు దీన; నదియును నీచే 
తన సంపాద్యము; నీ వలి । గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్‌. 185 


ప్రతిపదార్థం: ఐనను= అయినప్పటికిని; వినుము; దీనన్‌= శంతనునకు యోజనగంధి నిచ్చి వివాహం చేయటంవలన; 
సాపత్స్యంబు+అను, దోషము= సవతి(రెండవభార్య)కి పుట్టారు అనే దోషం(ఆమె బిడ్డలకు); కలదు= ఉండగలదు; అదియును= 
అందులోను; నీచేతన్‌+అ= నీవలననే(నీవు శంతనునకు మొదటిభార్యవలన పుట్టిఉండటంవలన); సంపాద్యము= కలిగేది; 
నీవు+అలిగినన్‌= నీవు కోపిస్తే; పుర, హర, అజ, కేశవులు+అయినన్‌= త్రిపురసంహారకు డైన శివుడు, (బ్రహ్మ, విష్ణువు 
అయినను; అడ్డమె?= ఎదురునిలువగలరా? (నిలువలేరని భావం). 


తాత్సర్యం: అయినా నేను చెప్పేది వినుము - 'శంతనుడికి యోజనగంధి నీయటంవలన, సవతిసంతాన మనే 
దోషం ఆమె బిడ్డలకు ఏర్పడుతుంది. అందులోనూ అది నీవలననే ఏర్పడుతుంది. కాగా, నీవు కోపిస్తే త్రిమూర్తులుకూడ 
నీయెదుట నిలువగలరా? (నిలువలే రని భావం). 


విశేషం: పెద్దరాణి కుమారు డుండగా తరువాతి రాణుల కొడుకులకు రాజ్యాధికారం ఉండదు. కాబట్టి సాపత్స్యమనే దోషం 
ఏర్పడింది. ఆ ద్‌ నివారణోపాయాన్ని రాబోయే వచనంలో కోరాడు. అంటే 'అవసరంి అనే సంగతిని ప్రయోగించాడన్నమాట. 
'నీ చేతన సంపాద్యము' అనే పాఠాంతరం 'నీ చేతన పరిహార్యము' అనే పాఠం కంటె ఉత్తమం. అందువలన ఇది గ్రాహ్యం. 


వ. “ఆ దోషం బెట్లు పరిహృతంబగు నట్లుగా నీచిత్తంబునం దలంచి వివాహంబు సేయు’ మనిన గాంగేయుం 
డి ట్లనియె. 186 


ప్రతిపదార్థం: విస్పష్టం. 


తాత్సర్యం: 'ఆ దోషం ఏవిధంగా తొలగింపబడుతుందో ఆవిధంగా నీమనస్సులో భావించి(నిర్ణయించుకొని) 
వివాహం జరుపు మని అనగా గాంగేయుడు ఈ విధంగా పలికాడు. 


విశేషం: అవసరమనే సంగతి బలంగా (ప్రతిపాదింపబడింది. గాంగేయు డుండగా సత్యవతి సంతానానికి రాజ్యాధికారం రాదు. 
ఈ కార్యవైరుద్ధ్యానికి ఐక్యత కూర్చవలసినవాడు గాంగేయుడే. అందువలన అతడు (ప్రతిజ్ఞ చేయబోతున్నాడు రాబోయే 
పద్యంలో. 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసము 419 


చ. విను(డు ప్రసిద్ధులైన పృథివీపతు లిందటు నే గురుప్రయో 

జనమునం జేసితిన్‌ సమయసంస్థితి; యీలలితాంగి కుద్ధవిం 

చిన తనయుండ రాజ్యమును జేయగ నర్హ్యుడు; వాండ మాకు నె 

ల్లను బతి; వాండ కౌరవకులస్థితికారు( డుదారసంపదన్‌. 187 
ప్రతిపదార్థం: (ప్రసిద్దులు+ఐన, పృథివీపతులు+ఇందయున్‌= ప్రఖ్యాతులైన రాజులు ఇంతమంది; వినుండు= వినండి; ఏన్‌= 
నేను; గురుప్రయోజనమునన్‌= తండ్రియొక్క కార్యాన్ని ఉద్దేశించి; సమయ, సంస్థితి= ప్రతిజ్ఞయొక్క వ్యవస్థ (కలకాలం 
చక్కగా నిలిచే ప్రతిజ్ఞను; చేసితిన్‌= చేశాను; ఈ, లలిత+అంగికిన్‌= కోమలమైన మేనుగల ఈవనితకు; ఉద్భవించిన= 
పుట్టిన; తనయుండు+అ= కొరుకః రాజ్యమును, చేయంగన్‌+అర్హుండు= రాజ్యం చేయటానికి హక్కుకలవాడు(యోగ్యుడు); 
వా(డు+అ= అతడుమా(త్రమే; మాకున్‌+ఎల్లను, పతి= మాకందరికి (ప్రభువు; వాడు+అ= అతడే; ఉదార, సంపదన్‌= గొప్పదైన 
వైభవంతో; కౌరవ, కుల, స్థితి, కారుడు= కౌరవవంశంయొక్క అస్తిత్వానికి హేతువు (అంటే అతని సంతానమే భావికాలంలో 
కౌరవవంశం చ(క్రవర్తిత్వానికి అర్హత పొంది ఉంటుందని భావం) 


తాత్సర్యం: ఇచ్చట సమావేశమైయున్న (ప్రసిద్దప్రభువు లందరూ వినండి. నేను తండ్రిగారి ప్రయోజనం కొరకు 
స్థిరమైన ఒక ప్రతిజ్ఞ చేశాను. అదేమంటే - ఈమెకు పుట్టినకొడుకే రాజ్యం చేయటానికి హక్కుగలవా డౌతాడు; 
అతడే మాకందరికి ప్రభువుగా పరిగణింపబడతాడు; అతడే గొప్ప దైన సంపత్తితో కౌరవవంశాన్ని నిలిపేవాడు 
జొతాడు. 


నిశేషం: శంతనుడికి సత్యవతివలన పుట్టిన పుత్రుడే అతడి తరువాత సింహాసనార్హు డౌతాడని రాజుల ఎదుట గాంగేయుడు 
ప్రతిజ్ఞ చేయటంతో సాపత్స్యదోషం తొలగి కార్యం (సత్యవతిని శంతనుడి కిచ్చి వివాహం చేయటం) లో ఐక్యత ఏర్పడింది. 
అంటే కార్యనిర్వహణానికి మార్గం ఏర్పడిందని భావం. ఇది కార్యైక్యమనే సంగతి. 


వ. అని సభాసదులకెల్ల రోమహర్షణంబుగా సత్యవ్రతుండయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశరా 
జిట్లనియె. 188 


ప్రతిపదార్థం: సఖాసదులు= సభలో ఉన్నవారు; వెండియున్‌= మరల. 


తాత్పర్యం: అని సభలో ఉన్న ధర్మజ్ఞలందరు గగుర్పాటు పొందేటట్టుగా సత్యమే జీవితదీక్షగా గల దేవవ్రతుడు 
పలుకగా దాశరాజు ఇంకను ఈ విధంగా అన్నాడు. 


క. “నీ వఖిల ధర్మవిదుండవు । గావున నీ కిట్ల చేయంగా దొరకొనియెన్‌; 
భావిభవత్సుతు లిట్టిర? | నీవిహితస్టితియు సలుపనేర్తుర?”” యనినన్‌. 189 


ప్రతిపదార్థం: నీవు; అఖిల, ధర్మ, విదుండవు= సమస్తధర్మాలను తెలిసినవాడవు; కావునన్‌= కాబట్టి; నీకున్‌; ఇట్టు+అ, చేయలాన్‌, 
దొరకొనియెన్‌= ఈవిధంగా చేయటానికి చెల్లింది(సిద్దించింది); భావి, భవత్‌, సుతులు= ముందుకాలంలోని నీ కొడుకులు; 
ఇట్టిరె= ఇటువంటివారే జొతారా?; నీ, విహిత, స్థితియున్‌= నీచేత విధింపబడిన కట్టడిని; సలుపనేర్తురు+ఎ= అమలుచేయగలరా? 
(లేరని భావం); అనినన్‌= అని అనగా. 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు సమస్తధర్మాలను తెలిసినవాడవు కాబట్టి నీ కీవిధంగా చేయటం చెల్లింది. కాని, ముందుకాలంలో 
నీ కొడుకులు ఇటువంటివారే కాగలరా? నీవు విధించిన ఈ నియమాన్ని వారు పాటించగలరా? - అని అనగా. 


క. ధృతి. బూని బ్రహ్మచర్య । వ్రత మున్నత్రి. దాల్చితిని ద్రువంబుగ; ననప 
త్యత యైనను లోకము లా । యతి. బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై. 190 


ప్రతిపదార్థం: ధృతిన్‌= స్థిరంగా; పూని= పూనుకొని; బ్రహ్మచర్యవ్రతము= వివాహ మాడకుండ బ్రహ్మచారిగనే జీవితాంతంవరకు 
ఉండే దీక్షను; ఉన్నతిన్‌= ఉదాత్తంగా; ధ్రువంబుగన్‌= నిశ్చితంగా; తాల్చితిని= ధరించాను; అనపత్యత, ఐనను= సంతానంలేని 
(భావం)స్టితి నాకు కలిగినప్పటికి; నాకున్‌; ఆయతిన్‌= రాబోయే కాలంలో; లోకములు, పెక్కులు= అనేకలోకాలు; 
అనుభావ్యములు+ఐ= అనుభవింపదగినవై; కలవు= ఉన్నవి. 


తాత్పర్యం: స్థిర మైన బుద్దితో పూనుకొని బ్రహ్మచర్య(వ్రతాన్ని నిశ్చితంగా సమున్నతంగా స్వీకరించాను. దానివలన 
సంతానంలేని స్థితి నాకు కలిగినప్పటికీ, రాబోయేకాలంలో అనేకలోకాలు నాకు అనుభవింపదగినవై ఉన్నవి. 


విశేషం: ఇక్కడ కారణైక్య మనే సంగతి సిద్ధించింది. దాశరాజు పెట్టిన నియమానికి మూలకారణాలు మూడు. గాంగేయుడి 
అడ్డు ఉండకూడదు; గాంగేయుడి సంతతివలన కలిగే ఇబ్బందులు ఉండకూడదు. చిన్నరాణి సంతాన మైనా సత్యవతి 
కొడుకులకే రాజ్యం కావాలి. ఈ కారణాలన్నీ భీష్ముడి (బ్రహ్మచర్యదీక్షతో సమ(గ్రంగా ఐక్యతను పొందాయి. సుసంగత 
వాక్యవిన్యాసం నన్నయగారి రుచిరార్థసూక్తికి రమణీయ వైభవం. 


వ. అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యపరిత్యాగంబును బ్రహ్మచర్య వ్రత 
పరిగ్రహణంబును జేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు 
నాతనిపయిం బుష్పవృష్టి( గురిసి భీష్ముం డని పొగడిరి. దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు 
సత్యవతి నిచ్చె నంత. 191 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: అని ఈవిధంగా సత్యవతిని తనతండ్రి అయిన శంతనున కిచ్చి పెండ్తిేచేయటంకొరకు తనకువారసత్వంగా 
వచ్చే రాజ్యాన్ని వదలి పెట్టటమూ, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించటమూ చేసిన దేవవ్రతుడి యొక్క సత్యనిష్టనూ, 
తండ్రికార్యాన్ని నిర్వహించటంలో (ప్రదర్శించిన నేర్పరితనాన్నీ మెచ్చుకొని దేవతలూ, బుషిసమూహాలు ఆతనిమీద 
పూలవాన కురిపించి 'భీష్ముడు' అని ప్రశంసించారు. దాశరాజుకూడ మిక్కిలి సంతోషించి శంతనుడికి సత్యవతిని 
ఇచ్చాడు. ఆ తరువాత- (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. ఇనతేజుం డతిభక్తిం గాంచనరథం బెక్కించి యక్కన్యం దో 
డ్కొని తెచ్చెం దనతల్లి సత్యవతినిన్‌ క్షోణీజనుల్‌ దన్ను బో 
రనం గీర్తింపంగ శంతనుం డతిమనోరాగంబునం బొంద శాం 
తనవుం డాతతకీర్తి హస్తిపురికిం దత్కౌతుకారంభు. దై. 192 


ఆదిపర్వము చ తుర్దాశ్వాసను 421 


ప్రతిపదార్థం: ఇనతేజుండు= సూర్యుడివలె (ప్రకాశించేవాడైన భీష్ముడు, ఆ+కన్యన్‌= ఆ కన్యను(సత్యవతిని); తన, తల్లిన్‌= 
తనకు తల్లివరుస అయినదానిని; అతి, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; కాంచనరథంబు+ఎక్కించి= బంగారుతేరును ఎక్కించి; 
తోడు+కొని= వెంటతీసికొని; తన్నున్‌= తనను; క్షోణీ, జనుల్‌= భూప్రజలు; బోరనన్‌, కీర్తింప(గన్‌= వెంటవెంటనే (ప్రశంసించగా; 
శంతనుండు; అతి, మనో, రాగంబునన్‌, పొందన్‌= మిక్కిలి హృదయాపహ్లోదాన్ని అనుభవించగా; ఆతతకీర్తి= విస్తారమైన 
కీర్తికలవాడైన; శాంతనవుండు= శంతనుడి కుమారుడైన భీష్ముడు; హస్తిపురికిన్‌= హస్తినాపురానికి; తద్‌+కౌతుక+ఆరంభుం 
డు+ఐ= దాని పండుగను మొదలు పెట్టినవాడై; తెచ్చెన్‌= తెచ్చెను. 


తాత్పర్యం: సూర్యుడివలె ప్రకాశించే భీష్ముడు ఆ కన్యకను, తనకు తల్లి అయినదానిని, సత్యవతిని భూప్రజలందరు 
తనను తేపతేపకు జయజయధ్యానాలతో కీర్తిస్తూ ఉండగా, శంతనుడు మనసులోని మమకారాన్ని భావించి 
తన్మయత్యాన్ని పొందుతూ ఉండగా, విశాలకీర్తిని గడించిన శంతనుడిపుత్రుడు హస్తినాపురికి ఆమెకు వేడుకను 
కలిగించేవాడై తనవెంట తీసికొనివచ్చాడు. 


చిత్రాంగదా విచిత్రవీర్యుల వృత్తాంతము (సం. 1-95-1) 


వ. శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహంబై, యతిమానుషం బయిన యాబభీష్ము 
సత్యవ్రతంబునకు సంతసిల్లి, యాతనికి స్వచ్చందమరణంబుగా వరం బిచ్చి, సత్యవతియందు. జిత్రాంగద 
విచిత్రవీర్యులన నిద్దరు కొడుకులం బడసి, వారలు సంప్రాప్తయౌవనులు గాకుండ6 బరలోకగతుం డైన, 
దండ్రికి భీష్కుండు పరలోకక్రియలు నిర్వర్తించి, చిత్రాంగదు రాజ్యాభిషిక్తుం జేసిన; నాతండును 
నతివ్యాలోలుండై గర్వంబున నెవ్వరి నుఖక సురదనుజ మనుజ గంధర్వాదుల నాక్షేపించుచున్న వాని కలిగి 
చిత్రాంగదుం డను గంధర్వపతి యుద్దార్థియయి వచ్చినం గురుక్షేత్రంబునందు. 193 


ప్రతిపదార్థం: శంతనుండును; పరమ+అనురాగంబునన్‌= అమితమైన (ప్రేమతో; సత్యవతిని; వివాహంబు+ఐ; అతి, 
మానుషంబు+అయిన= మానవాతీతమైన; ఆ, భీష్ము, సత్య, (వ్రతంబునకున్‌= ఆ భీష్ముడియొక్క సత్యనిష్టకు; సంతసిల్లి= 
సంతోషించి; ఆతనికిన్‌= భీష్ముడికి; స్వచ్చంద, మరణంబుగాన్‌= తాను కోరుకొన్నప్పుడే తనకు చావుకలిగేటట్లు; వరంబు= 
ఇచ్చి; సత్యవతియందు; చిత్రాంగద, విచిత్రవీర్యులు+అనన్‌; ఇద్దరు, కొడుకులన్‌; పడసి= పొంది; వారలు= ఆకొడుకులు; 
సంప్రాప్త యౌవనులు, కాకుండన్‌= పొందబడిన యౌవనం కలవారు (యవకులు) కాకుండగనే; పరలోక, గతుండు+ఐనన్‌= 
స్వర్గలోకానికి వెళ్లగా(మరణించగా); తండ్రికిన్‌= శంతనుడికి; భీష్ముండు; పరలోక, (క్రియలు, నిర్వర్తించి= చనిపోయినవారు 
ఉత్తమలోకాలను పొందటానికి చేసే వేదవిహితక్రియాకలాపాలను చేసి; చిత్రాంగదున్‌, రాజ్య+అభిషిక్తున్‌, చేసినన్‌= చిత్రాంగదుడిని 
రాజ్యానికి రాజుగా అభిషేకించగా; ఆతండును= చిత్రాంగదుడును; అతి, వ్యాలోలుండు+ఐ= మిక్కిలి లౌల్యంకలవాడై 
(చంచలుడై); గర్వంబునన్‌= అహంకారం చేత; ఎవ్వరిన్‌= ఎవ్వరినీ; ఉజక= లెక్కచేయక; సుర, దనుజ, మనుజ, 
గంధర్వ+ఆదులన్‌= దేవతలు, రాక్షసులు, మానవులు, గంధర్వులు మొదలైనవారిని; ఆక్షేపించుచున్‌+ఉన్నన్‌= ఎగతాళి చేస్తూ 
ఉండగా; వానికిన్‌+ అలిగి= అతనిపై కోపించి; చిత్రాంగదుండు+అను, గంధర్వ, పతి= చిత్రాంగదుడు అనే గంధర్వరాజు; 
యుద్ద+అర్థి+అయి, వచ్చినన్‌= యుద్దాన్ని కోరి రాగా; కురుక్షేత్రంబునందున్‌= కురుక్షేత్రంలో. 


తాత్పర్యం: శంతనుడు అమితమైన (ప్రేమతో సత్యవతిని వివాహమాడి, మానవమాత్రులకు అసాధ్యమైన ఆ 
భీష్ముడి సత్యనిష్టకు సంతోషించి అతనికి అతని ఇచ్చ వచ్చినప్పుడు మరణించేటటువంటి వరమిచ్చి, సత్యవతియందు 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రాంగద విచిత్రవీర్యు లనే ఇద్దరు కొడుకులను పొంది, వారు యువకులు కాకుండానే పరలోకానికి పోయాడు. 
భీష్ముడు తండ్రికి అపరక్రియలు చేసి, చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. అతడు కడు చంచలుడై అహంకారంతో 
ఎవ్వరిని లెక్కచేయక దేవతలను, రాక్షసులను, మానవులను, గంధర్వాదులను లక్ష్యం చేయక మాటాడుతుండగా 
అతని (ప్రవర్తనకు కోపించి చిత్రాంగదు డనే గంధర్వరాజు తనతో ద్వంద్వ యుద్దానికి ఆహ్వానించాడు. అప్పుడు 
కురుక్షేత్రంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నరగంధర్వాధిపు ల | య్యిరువురు చిత్రాంగదులు సహింపక యని నొం 

డొరు( దాళి వీ(క( బొడిచిరి | హిరణ్వతీ తీరమున నహీనబలాఢ్యుల్‌. 194 
ప్రతిపదార్థం: నర, గంధర్వ+అధిపులు= నరులకూ, గంధర్వులకూ రాజు లైన; ఆ+ఇరువురు, చిత్రాంగదులు= ఆ ఇద్దరు 
చిత్రాంగదులు; సహింపక= ఒకరినొకరు లెక్కచేసికొనకుండ; అనిన్‌= యుద్దంలో; ఒండు+ఒరున్‌, తాకి= ఒకరి నొకరు ఢీకొని; 


వీంకన్‌= పరాక్రమంతో; అహీన, బల+ఆఢ్యుల్‌= తక్కువకాని బలసంపద కలవారైనవారు; హిరణ్వతీ, తీరమునన్‌= 
హిరణ్వతీనదీతీరంలో; పొడిచిరి= పోట్లాడుకొన్నారు. 


తాత్సర్యం: నరులకు, గంధర్వులకు ప్రభువు లైన ఆ ఇద్దరు చిత్రాంగదులు లెక్కచేయక యుద్దంలో ఒకరినొకరు 
ఎదుర్కొని తరుగని బల మనే ధనం గలవారు హిరణ్వతీనదీతీరంలో పోట్టాడుకొన్నారు. 


విశేషం: చిత్రాంగదుడిపై అదే పేరుగల గంధర్వపతి కోపించి యుద్దానికి పిలవటం విశేషం. అది ద్వంద్వయుద్దం కావటంచేత 
భీష్ముడు యుద్దం చేయలేదు. 


క. వదలక మాయాయుద్దా । తిదక్షుం. డయి వంచనోన్నత్రిన్‌ గంధర్వుం 
డుదితరవితేజు( జిత్రాం । గదు జంపె విచిత్ర పత్రకార్ముకహస్తున్‌. 195 


ప్రతిపదార్థం: గంధర్వుండు; మాయా, యుద్ద+అతి, దక్షుండు+అయి= మాయతో చేసే యుద్దంలో మిక్కిలి నేర్పరి అయి; 
విచిత్ర, పత్ర కార్ముక, హస్తున్‌= అపూర్వాలైన బాణాలను విండ్లను చేత ధరించినవాడైన; ఉదిత, రవి, తేజున్‌= ఉదయించిన 
సూర్యుడివలె (ప్రకాశించేవాడైన, చిత్రాంగదున్‌; వదలక= వీడక; వంచన+ఉన్నతిన్‌= మిక్కిలి మోసంతో; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: మాయాయుద్దంలో మిక్కిలి నేర్పరి అయిన గంధర్వుడు విచిత్రాలైన బాణకోదండాలను ధరించి 
ఉదయించే సూర్యుడివలె ప్రకాశించే చిత్రాంగదుడిని పట్టువిడవకుండా పోరి చంపాడు. 


వ. ఇట్లు చిత్రాంగదుండు గంధర్వనిహతుం డయిన. దత్పరోక్షంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున 
కభిషిక్తుం జేసిన. 196 


ప్రతిపదార్థం: గంధర్వనిహతుండు= గంధర్వునిచే చంపబడినవాడు. 


తాత్పర్యం: ఈవిధంగా చిత్రాంగదుడు గంధర్వుడిచేత చంపబడగా అతడి తరువాత భీష్ముడు విచిత్రవీర్యుడిని 
కారవరాజ్యానికి రాజుగా అభిపషేకించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 423 


క. వసునిభుండు పైతృకం బగు । వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత 

వ్యసనుండయి తాల్టెం దేజం | బెసగంగ విచిత్రవీర్యు( డిద్దయశుం దై. 197 
ప్రతిపదార్థం: వసునిభుండు= వసురాజువంటివాడైన; విచిత్రవీర్యుడు; భీష్ము, వచనమునన్‌= భీష్ముడియొక్క ఆజ్ఞచొప్పున; 
పైతృకంబు+అగు= తండ్రినుండి వారసత్వంగా వచ్చే; వసుధారాజ్యంబు= భూపాలనం; గత, వ్యసనుండు+అయి= ఆపదలు 
లేనివాడై; తేజంబు+ఎసగంగన్‌= పరాక్రమం ఒప్పారగా; ఇద్ద+యశుండు+ఐ= నిర్మలమైన కీర్తికలవాడై; తాల్బెన్‌= వహించాడు. 


తాత్సర్యం: వసురాజువంటివా డైన విచిత్రవీర్యుడు భీష్ముడి ఆజ్ఞ చొప్పున భయరహితు డై నిజపరాక్రమం 
నిండారగా నిర్మలకీర్తితో భూపాలనాన్ని చేపట్టాడు. 


భీష్ముడు కాశీరాజుకూంతుల స్వయంవరమున కరుగుట (సం. 1-96-4) 


వ. అట్టి విచిత్రవీర్యు నారూఢయౌవనుం జూచి భీష్ముండు వివాహయత్నపరుం డయి తన చారులవలనం 
గాశీరాజు కూంతుల స్వయంవరోత్సవంబు విని ధనుర్ణరుం డయి రథం బెక్కి యొక్కరుండును 
వారణాసీపురంబునకుం జని యందు స్వయంవరంబునకు మూంగిన రాజలోకం బెల్ల వెజిచి వెటుంగుపడి 
చూచుచుండ నక్కన్యకల( దనరథం బెక్కించికొని యెల్లవారలు విన ని ట్లనియె. 198 


తాత్సర్యం: అటువంటి విచిత్రవీర్యుడు యౌవనం పొందగా గమనించి, భీష్ముడు అతడికి వివాహంచేసే ప్రయత్నంలో 
నిమగ్నుడై తనగూఢచారులవలన కాశీరాజాయొక్క కుమార్తెల స్వయంవరోత్సవం జరుగుతున్నదని విని, ధనుస్సును 
ధరించి రథమెక్కి ఒక్కడే వారణాసీ నగరానికి పోయి, ఆ నగరంలో స్వయంవరం నిమిత్తం సమావేశమైన రాజుల 
సమూహాలు భయపడి నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆకన్యలను తనరథంమీద ఎక్కించుకొని అందరూ వినేటట్టు 
ఈవిధంగా అన్నాడు. 


క. నాయనుజునకు వివాహము । సేయగ గన్యాత్రయంబు( జేకొని బలిమిం 
బోయెద నడ్డం బగు వా । రాయతభుజశక్తి నడ్డమగు( డాజిమొనన్‌. 199 


ప్రతిపదార్థం: నా, అనుజునకున్‌= నాతమ్ముడికి; వివాహము, చేయంగన్‌= పెండ్లిచేయటానికి; కన్యా, (తయంబున్‌= 
కన్యలుముగ్గురిని; బలిమిన్‌= బలవంతంగా, పరాక్రమంతో; చేకొని, పోయెదన్‌= తీసికొనిపోతాను; అడ్డంబు+అగువారు= 
అడ్డువచ్చేవారు; ఆజి, మొనన్‌= యుద్దవ్యూహంతో; ఆయత, భుజ, శక్తిన్‌= విస్తారమైన భుజబలంతో, అడ్డము+అగుండు= 
అడ్డగించండి. 


తాత్సర్యం: ఈ కన్యలు ముగ్గురినీ నాతమ్ముడి కిచ్చి పెండ్లి చేయటానికై బలంతో బలవంతంగా తీసికొనిపోతాను. 
అడ్డుతగిలేవారు అపారభుజబలంతో యుద్దవ్యూహంతో అడ్డగించండి. 


వ. 'బ్రాహ్మంబు మొదలుగాగల యెనిమిది వివాహములయందు క్షత్రియులకు గాంధర్వ రాక్షసంబు 
లుత్తమంబులు; స్వయంవరంబున జయించి వివాహం బగుట యంతకంటి నత్యుత్తమంబు గావున నిమ్మూ( 
గినరాజలోకంబు నెల్ల నోడించి యిక్కన్యలం డోడ్కొని నాచనుట యిది ధర్మంబి యని కాశీరాజునకుం 
జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పడు. 200 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మూంగిన= గుమికూడిన. 


తాత్పర్యం: బ్రాహ్మం మొదలుకొని ఎనిమిది రకాల వివాహాలలో క్షత్రియులకు గాంధర్వం, రాక్షసం అనేవి రెండూ 
శ్రేష్టా లైనవి. స్వయంవరంలో జయించి పెండ్లిచేసికోవటం అంతకంటె ఎంతో శ్రేష్టం. కాబట్టి ఇక్కడ కూడిన 
రాజులయొక్క సమూహాన్నంతా ఓడించి ఈకన్యలను తీసికొని నేను పోవటం అనేది న్యాయమే అని కాశీరాజుకు 
చెప్పి వీడ్కోలు పలికి భీష్ముడు తిరిగి వచ్చేటప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
మ. నరనాగాశ్వవరూథయూథములతో నానావనీనాథు లు 

ద్దురు లై యొక్కట నొండొరుం జజిచి యుత్తుంగానిలోద్దూత సా 

గరసంక్షోభసమంబుగాం గలంగి వీశన్‌ వీరులై తాకి యే 

సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్చిద్రంబుగా నమ్ములన్‌. 201 


ప్రతిపదార్థం: నానా+అవనీ, నాథులు= వివిధ దేశాలకు రాజులైనవారు; నర, నాగ, అశ్య, వరూథ, యూథములతోన్‌= 
భటులయొక్కయు, ఏనుగులయొక్కయు, గుజ్ఞాలయొక్కయు, సైన్యాల సమూహాలతో; ఒక్కటన్‌= ఒక్కచోట; ఒండొరున్‌, 
చజచి= ఒకరినొకరు భుజాలపై చరచుకొని (ఐక్యతను తెలుపుకొని); ఉత్తుంగ+అనిల+ఉద్దూత, సాగర, సంక్షోభ, సమంబుగాన్‌= 
గాలిచేత ఎత్తుగా ఎగురగొట్టబడిన (అలలుగల) సముద్రంయొక్క ఘోషతో సరి అయినదిగా; కలంగ= కోపించి; వీ(కన్‌= 
గర్వంతో; వీరులు+ఐ= పౌరుషవంతులై; తాంకి= ఢీకొని, ఎదిరించి; దేవవ్రతుపైన్‌= దేవవ్రతుడిమీద; నభోవలయము, 
న+చిద్రంబుకాన్‌= ఆకాశగోళంలో సందులేకుండ; అమ్ములన్‌= బాణాలను; ఏసిరి= గుప్పించారు. 


తాత్సర్యం: వివిధ దేశాలకు అధిపతులైన రాజులందరు పదాతులు, ఏనుగులు, అశ్వాలు, సైన్యసమూహాలతో కలిసి 
ఒకచోట చేరి పరస్పరం ((ప్రోత్సహించుకొంటూ) భుజాలపై చరచుకొంటూ బలమైన గాలితో ఎగురగొట్టబడిన 
అలలతో కూడిన సము[ద్రఘహోషతో సమానంగా రోషంతో కోపించి గర్వంతో పౌరుషవంతులై ఎదిరించి ఆకాశవలయంలో 
ఆవంతసందులేకుండ దేవ(వ్రతుడిమీద బాణాలు గుప్పించారు. 


విశేషం: అలం: ఉపమ, చతురంగబల సమీకరణాన్ని, సామూహిక యుద్ద సంక్షోభాన్నీ, బాణాల గుప్పింపునూ వ్యక్తీకరించే 
అక్షర రమ్యతకు ఓజోగుణదీప్రికి ఈరచన ఉదాహరణ. 


క. వారల నంద రౌద్రా । కారుం డై కసిమసంగి గాంగేయుడు దు 
ర్వార పటుబాణనిహతిని | వీరాహవరంగమునకు విముఖులయ జేసిన్‌. 202 


ప్రతిపదార్థం: గాంగేయు(డు= గంగాకుమారుడైన భీష్ముడు; రౌద్ర+ఆకారుండు+ఐ= భయంకరమైన కోపంతో కూడిన 
రూపం కలవాడై; వారలన్‌+అందణన్‌= వారందరిని; కసిమసంగి= విజృంభించి; దుర్వార, పటు, బాణ, నిహతిని= వారించటానికి 
శక్యంగాని బలమైన బాణాల తాకిడిచేత; వీర+ఆహవ, రంగమునకున్‌= వీరయుద్దభూమికి; విముఖులన్‌, చేసెన్‌= 
దూరమయ్యేవారిగా చేశాడు (యుద్దభూమిని వదలి పారిపోయేటట్లు చేశా డని భావం). 


తాత్సర్యం: భీష్ముడు తీవ్రమైన కోపంగలవాడై విజృంభించి, త్రిప్పికొట్టటానికి శక్యంగాని బలమైన బాణాల 
దెబ్బలచేత రాజులనందరిని వీరయుద్దభూమినుండి వైదొలగిపోయేటట్టు చేశాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 425 


క్ర నెఖి నుఅక వైరి వీరుల । నెజికుల దూటింగ నేయు నృపపుంగవు నం 

పటి కోర్వక పిటు సని రని । వెబిచి విషణ్ణ లయి సకలవిషయాధిపతుల్‌. 203 
ప్రతిపదార్థం: సకల, విషయ+అధిపతుల్‌= సమస్త దేశాలయొక్క రాజులు; నెటిన్‌, ఉఅక= ఇంచుకైనా లక్ష్యపెట్టక తాకునట్లు; 
వైరి, వీరుల, నెజంకులన్‌, దూజంగన్‌= శత్రువులైన వీరులయొక్క మర్శస్థానాలలో (గ్రుచ్చుకొనేటట్లు; ఏయు= బాణాలను 
వేయు; నృప, పుంగవు= రాజశ్రేష్టుడి (భీష్ముడియొక్క; అంపటణకున్‌= బాణాలకు; ఓర్వక= తాళలేక; అనిన్‌, వెజచి= 
యుద్దంచేయటానికి భయపడి; విషణ్ణులు+అయి= దుఃఖితులై, పీజు, చనిరి= వెనుదిరిగి పోయారు. 


తాత్సర్యం: సమస్తదేశాల ప్రభువులందరు భీష్ముడు తమపై (క్రమంగా తాకేటట్టు శత్రువీరుల మర్మాలలో 
(గ్రుచ్చుకొనేటట్టు బాణాలను సంధించి వేస్తూ ఉంటే ఆ బాణాలకు తాళలేక దుఃఖితులై యుద్దంచేయటానికి 
భయపడి వెనుతిరిగిపోయారు. 


వ. ఇట్లు నిఖిలక్షత్రియక్షయార్థం బలిగిన పరశురాముండునుంబోలె. గడు నలిగి, పరశురామశిష్యుం డా 
క్షత్రవర్గంబునెల్లం దన శరధారావర్షంబున ముంచి యోడించి యేకవీరుం డయి వచ్చువాని పిటుంద 
సమరసన్నద్దుం డయి సాల్వుండు సనుదెంచి. 204 


ప్రతిపదార్థం: పిజుందన్‌= వెంబడి, వెనుక, సమరసన్నద్దుండు= యుద్దమునకు సిద్దపడినవాడు. 


తాత్సర్యం: ఈవిధంగా సమస్తక్షత్రియులను నశింపచేయటానికి కోపించిన పరశురాముడి విధంగా మిక్కిలి కోపించి 
పరశురాముడి శిష్యుడైన భీష్ముడు ఆ రాజుల సమూహాన్నంతా తన బాణధారలనే వానలో ముంచి ఓడించి ఏకవీరుడు 
(యుద్దంలో పెక్కురను ఒక్కడే నిస్సహాయంగా ఓడించిన మేటివీరుడు) అయి వస్తూఉండగా అతని వెన్నంటి 
యుద్దానికి సిద్దమై సాల్వుడు వచ్చి. 


నిశేషం: అలం: భీష్ముడు పరశురాముడి వలె అలిగాడన్నచోట ఉపమ; శరధారావర్షంలో రూపకం. 


సాల్వుండు భీష్మునితో యుద్ధంబు సేయుట (సం. 1-96-27) 


ఉ. 'ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు; చక్కనై 
పోవక నిల్వు నా కెదిరిపోర మదీయధనుర్విముక్త నా 
నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్‌భ్రమంబొంద కెమ్మెయిం 
బోవంగ6 బోలు నీకనుచు. బూరుకులోత్తము. దా/3 వీశతోన్‌. 205 


ప్రతిపదార్థం: ఈ, వసుధా+అధినాథులన్‌, జయించిన, అట్టిది+అ, కాదు= ఈ రాజులను జయించటంవంటిదే కాదు; 
నాకున్‌+ఎదిరి, పోరన్‌, చక్కన+ఐ, పోవక, నిల్వు(ము)= నాతో ఎదురొడ్డి యుద్దంచేయటానికి, పోకుండ నిలువబడు; మదీయ, 
ధనుర్విముక్త నానా, విధ, మార్గ్షణ+ఉ(గ్ర, గహనంబునన్‌= నాయొక్కవిల్లునుండి విడువబడిన పెక్కురకాలైన బాణా లనే 
భయంకర మైన అడవిలో; దిక్‌+(భ్రమన్‌, పొందక= దిక్కులు తెలియని ఆశ్చర్యం పొందకుండా; ఏ+మెయిన్‌, పోవంగన్‌, 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోలున్‌, నీకున్‌+అనుచున్‌= నీకు ఏవిధంగా పోవటానికి వీలౌతుందని అంటూ; వీ(కతోన్‌= గర్వంతో; పూరు, కుల+ఉత్తమున్‌= 
పూరు మహారాజు వంశంలో శ్రేష్టుడైన భీష్ముడిని; తాణెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: 'ఈ రాజులను జయించటం అదొక జయం కాదు. అట్టా సూటిగా పోకుండ నన్ను ఎదురించి 
యుద్దంచేయటానికి నిలుచుండుము. నా విల్లునుండి విడువబడిన బహువిధాలైన బాణా లనే భయంకరమైన 
అరణ్యంలో దిక్కుత్రోవలు తెలియక అబ్బురపాటుపొందకుండా ఎక్కడికిపోతావు?' అని అంటూ సాల్వుడు 
పూరువంశంలో ఉత్తముడైన భీష్మునిమీద గర్వంతో బాణాలు వేశాడు. 


విశేషం: అలం: రూపకం. 
వ. భీష్ముండును దనరథంబు నివర్తింపించి సంవర్తసమయ సమవర్తియుంబోలె నతిరౌద్రాకారుండయి నిలిచిన.206 


తాత్పర్యం: భీష్ముడుకూడ తనరథాన్ని వెనుకకు త్రిప్పించి ప్రళయకాలంలోని యముడివలె మిక్కిలి భయంకర 
మైన (రుద్రసంబంధమైన) ఆకారంకలవాడై నిలువగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


చ. “అనిలజవంబునం బజిచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మటిం 
చిన పరికా(డ పోలె. గురుసింహవరూథము నిట్లు గ్రమ్మటిం 
చునె యిత౮ డంచునుం దగిలి చూపటు సాల్వమహీశు విక్రమం 
బొనర(గ నల్గడం బొగడుచుండిరి విసయసక్తచిత్తు లై. 207 


ప్రతిపదార్థం: అనిలజవంబునన్‌= వాయువేగంతో; పజచు= పరుగెత్తు; ఆ+మదనాగము+ఎదిర్చి= ఆ మదించిన ఏనుగును 
ఎదిరించి; [క్రమ్మజించిన= మళ్ళించిన; పరికాండు+అ; పోలెన్‌= తెగకు ముఖ్యమైన ఏనుగువలె; కురుసింహ, వరూథమున్‌= 
కురువంశంలో శ్రేష్టుడైన భీష్మునియొక్క సైన్యాన్ని; ఇట్టు= ఈవిధంగా; ఇతండు= సాల్వుడు; (క్రమ్మణించునె= మళ్ళింపగలిగాడే; 
అంచునున్‌= అనిఅంటూ; తగిలి= ఆసక్తితో; చూపణు= చూచేవారు; విస్మయ, సక్త చిత్తులు+ఐ= ఆశ్చర్యంతో కూడిన 
మనస్సులు కలవారై; సాల్వ, మహీ+ఈశు, వి[క్రమంబు= సాల్వభూపతి పరాక్రమాన్ని; నల్గడన్‌= నాల్నుదిక్కులా; 
పొగడుచున్‌+ఉండిరి= పొగడుతూ ఉండిపోయారు. 


తాత్పర్యం: 'వాయువేగంతో పరుగెత్తే మదించిన ఏనుగును ఎదిరించి మళ్ళించిన ఆ తెగకు ముఖ్యమైన ఏనుగువలె 
కురుశ్రేష్టుడైన భీష్ముడియొక్క సైన్యాన్ని ఈవిధంగా ఇతడు మళ్ళించాడే' - అంటూ ఆసక్తితో చూచేవారు ఆశ్చర్యంతో 
నిండిన మనస్సులతో సాల్వభూపతి పరా(క్రమాన్ని నాల్గుదిక్కులా పొగడుతూ ఉండిపోయారు. 

విశేషం: అలం: ఉపమ. 


వ. అంత. 208 


ప్రతిపదార్దం: అంతన్‌= పిమ్మట. 
థి 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 427 
తాత్సర్యం: తరువాత (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ధృతిమెయి శతసంఖ్యయు దశ | శతసంఖ్యయు శతసహస్రసంఖ్యయును శతా 
యుత సంఖ్యయుంగా దేవ । వ్రతుమీందను సాల్వు. దేసి వాండిశరంబుల్‌. 209 


ప్రతిపదార్థం: సాల్వు(డు; ధృతి, మెయిన్‌= ధైర్యంతో; వాండిశరంబుల్‌= పదను గల బాణాలను; శతసంఖ్యయున్‌= 
నూరుసంఖ్యలో; దశ, శతసంఖ్యయున్‌= పదినూర్గు అంటే వేయి సంఖ్యలో; శత, సహస్ర, సంఖ్యయును= నూరువేల (లక్ష) 
సంఖ్యలో; శత+అయుత, సంఖ్యయున్‌, కాన్‌= నూరుపదివేల (పదిలక్షల) సంఖ్యలుగా; దేవవ్రతు, మీందను= దేవ(వ్రతుడను 
పేరు గల భీష్ముడిమీద; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: సాల్వుడు ధైర్యంతో భీష్ముడిమీద పదనైన బాణాలను వరుసగా నూరు, వేయి, లక్ష, పదిలక్షల 
సంఖ్యలలో ప్రయోగించాడు. 


క. ఘనభుజు( డన్నియు నడుమన । తునియంగ వడి నేసి, వానితురగచయస్యం 
దన సూతుల నొక్కొక య । మ్మునం ద్రెళ్ళ(గ నేసి భరతముఖ్యుండు పోరన్‌. 210 


ప్రతిపదార్థం: ఘన, భుజుండు= గొప్పభుజాలు కలవాడైన; భరత, ముఖ్యుండు= భరతకులశ్రేష్టుడు - భీష్ముడు; పోరన్‌= 
యుద్దంలో; అన్నియున్‌= సాల్వుడు ప్రయోగించిన బాణాల నన్నింటిని; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియంగన్‌= విరిగిపోయేటట్లు; 
వడిన్‌, ఏసి= వేగంగా బాణాలను ప్రయోగించి; వాని= సాల్వుడియొక్క; తురగ, చయ, స్యందన, సూతులన్‌= గుజ్ఞాలసమూహాన్నీ, 
రథాన్నీ, రథాన్ని నడిపే సారథినీ; ఒక్కొక, అమ్మునన్‌= ఒక్కొక బాణంతో; (తైళ్ళంగన్‌= నేలపై కూలేటట్లు; ఏాన్‌= 

a ౧ 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: గొప్ప భుజాలు కల ఆ భరతకులశ్రేష్ణు డైన భీష్ముడు యుద్దంలో సాల్వుడు ప్రయోగించిన బాణాల 
నన్నింటిని మధ్యలోనే తునిగిపోయేటట్టు వేగంగా బాణాలు ప్రయోగించి, అతడి గుణజ్టాలను, రథాలను, సారథినీ 
ఒక్కొక్కబాణంతో నేలపై కూలేటట్టు చేశాడు. 


విశేషం: సాల్వుడు ఆశ్చర్యం కలిగించేటట్టు అధికసంఖ్యలో బాణాలను ప్రయోగించి భీష్ముడిని ఓడించటానికి యత్నించగా 
ఆబాణాలనన్నింటిని మధ్యలోనే (త్రుంచివేసి, ఒక్కొక్కబాణంతోనే రథాన్నీ గుజ్హ్రాలనూ సారథిని చంపి అత్యద్భుత మనిపించుకొన్నా 
డని వ్యంగ్యం. 
క. రథమును రథ్యంబులు సా । రథియును వృథ యైన భగ్నరథు డై భాగీ 

రథికొడుకుచేత విమనో । రథు( డై సాల్వుండు నిజపురంబున కరిగెన్‌. 211 
ప్రతిపదార్థం: రథమును= రథమూ; రథ్యంబులున్‌= గుణ్టాలూ; సారథియును= సారథియూ; వృథ+ఐనన్‌= పనికిరానివి 


కాగా; భగ్నరథుడు+ఐ= విరిగిన రథం కలవాడై; భాగీరథి, కొడుకుచేతన్‌= గంగాపుత్రుడైన భీష్ముడివలన; వ, మనోరథుం 
డు+ఐ= వఏగిపోయిన కోర్కెలు కలవాడై; సాల్వుండు= సాల్వుడు; నిజపురంబునకున్‌+అరిగెన్‌= తన రాజధానికి వెళ్ళాడు. 


తాత్సర్యం: రథమూ, గుజ్టాలూ, సారధీ పనికిరాకుండ పోగా సాల్వుడు రథం విరిగిపోవటమే కాకుండా మనోరథంబు 
(కోర్కె)కూడా వీగిపోయేటట్టు భీష్ముడు చేయగా చేసేది లేక తననగరానికి తిరిగివెళ్ళాడు. 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ద లయిన 
కాశీరాజదుహితలనంబాంబికాంబాలికలందోడ్మొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబుసేయనున్న 
నందు€ బెద్దయది యైన యంబ యిట్లనియె. 212 


ప్రతిపదార్థం: పెద్ద+అది= పెద్దయది= జ్యేష్టురాలు. 


తాత్పర్యం: ఈవిధంగా సమస్త రాజసమూహాన్నంతా తేలికగా ఓడించి సాల్వరాజును ప్రాణాలతో సేనలను 
బాధించక వదలి పరాక్రమంచేత లభించినవా రయిన కాశీరాజుపుత్రికలను అంబ, అంబిక, అంబాలికలను, 
తీసికొని వచ్చి భీష్ముడు విచిత్రవీర్యుడికి వివాహం చేయబోగా, ఆ ముగ్గురిలో పెద్దదయిన అంబ ఈవిధంగా 
అన్నది. 


ఆ. పరగ నన్ను సాల్వపతి వరియించిన( । దండ్రిచేత. బూర్వదత్త నైతి 

నమ్మహీశునకు; నయంబున నెయ్యది । ధర్ము వెటింగి దాని దలంపు మిపుడు. 213 
ప్రతిపదార్థం: పరంగన్‌= ఒప్పునట్టు; సాల్వపతి= సాల్వు డనేరాజు; నన్నున్‌= (అంబను); వరియించినన్‌= కోరుకొనగా; 
ఆ+మహీ+-ఈశునకున్‌= ఆ రాజుకు; తండ్రిచేతన్‌= నాతం(డ్రిచేత; పూర్వ, దత్తను+ఐతిన్‌= ముందే ఇవ్వబడినదాన నైనాను; 


నయంబునన్‌= న్యాయంగా, నీతిగా; ఏ+అది, ధర్మువు= ఏది ధర్మమో; ఎజి.గ= తెలిసికొని; దానిన్‌= ఆ చేయదగినదానిని; 
ఇపుడు; తలథుము= ఆలోచించుము. 


తాత్పర్యం: సాల్వరాజు నన్ను ఒప్పారగా వరించటంచేత మాతండ్రి నన్ను ఇంతకుపూర్వమే ఆ రాజుకు మాట 
ఇచ్చాడు. ఇప్పుడు (ఈపరిస్థితులలో) చేయదగిన ధర్మ మేదో తెలిసికొని నీతితో నిర్ణయించుము. 


విచిత్రవీర్యుని వివాహము, మరణము (సం. 1-96-52) 


వ. అనిన విని భీష్ముండు ధర్మవిదు లయిన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజున కిచ్చిపుచ్చి, 
మహోత్సవంబున నయ్యిరువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన 214 


ప్రతిపదార్థం: ధర్మవిదులు= ధర్మం తెలిసినవారు. 


తాత్సర్యం: అనగా విని భీష్ముడు ధర్మం తెలిసిన బ్రాహ్మణుల అనుమతితో అంబను సాల్వరాజుకు ఇచ్చేటట్టు 
పంపి, గొప్పవైభవంగా ఆ ఇద్దరు కన్యలను విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్ళిచేయగా. 


ఉ. లాలిత రూపయౌవన విలాస విభాసిను లైన యంబికాం 
బాలికలన్‌ వివాహ మయి భారతవంశకరుండు గామ లీ 
లాలలితానుభోగరసలాలసు. డై నిజరాజ్యభార చిం 
తాలసు( డయ్యె6 గామికి నయంబున నొండు దలంపంబోలునే! 215 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసము 429 


ప్రతిపదార్థం: భారత, వంశ, కరుండు= భరతవంశోద్దారకుడు అయిన విచిత్రవీర్యుడు; లాలిత, రూప, యౌవన, విలాస, 
విభాసినులు+ఐన= పోషింపబడిన రూప, యౌవనాలయొక్క లీలలచేత (ప్రకాశించేవారైన; అంబికా, అంబాలికలన్‌; 
వివాహము+అయి= పెండ్లియాడి; కామ, లీలా, లలిత+అనుభోగ, రస, లాలసుండు+ఐ= మన్మథ విలాసాలచేత కోమలా లైన 
ఇష్టభోగాల అనుభవసారాన్ని పొందటంలో విషయాసక్తుడై; నిజ, రాజ్య, భార, చింతా+అలసుండు+అయ్యెన్‌= తన రాజ్యభారాన్ని 
గురించిన ఆలోచనలో ఉత్సాహంలేనివాడు అయ్యాడు; కామికిన్‌= ఇంద్రియసుఖాలను కోరేవాడికి; నయంబునన్‌= పొందికగా; 
ఒండు= మరొకదానినిగురించి; తలంపన్‌, పోలునే= ఆలోచింప వీలు కలుగునా? (కలుగ దని భావం). 


తాత్పర్యం: భారతవంశకరు డైన విచిత్రవీర్యుడు లావణ్యంతో కూడిన రూప యౌవన విలాసాలతో (ప్రకాశించే 
అంబికను, అంబాలికను పెండ్లాడి మన్మథలీలలతోకూడిన లలితభోగానుభవాలసారాన్ని పొందాలనే విషయాభిలాషతో 
తన రాజ్యనిర్వహణభారాన్నిగురించి ఆలోచించటంలో ఆసక్తిలేనివా డైనాడు. అంతేకదా! కాముకునికి పొందికగా 
మరొక విషయాన్నిగురించి ఆలోచించే వీలెక్కడ కలుగుతుంది? (కలుగదని భావం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. లలనల విలాసాలను, విచిత్రవీర్యుని విషయాసక్తిని వర్షించే యీపద్యరచనలో లవర్లం 
విరివిగా వాడి లాలిత్యాన్ని పోషించి శృంగార రసానుకూలమైన అక్షరరమ్యతను నన్నయ పాటించాడు. శ్లేష అనే శబ్దగుణం 
సార్థకం. 


వ. ఇట్లు సకలవ్యాపారరహితుం డై కాశీరాజదుహితల నయ్యిరువుర నతిప్రణయగౌరవంబునం దగిలి.216 


ప్రతిపదార్థం: దుహితలు= పుత్రికలు 


తాత్సర్యం: ఈవిధంగా అన్ని ప్రవృత్తులను మానుకొని కాశీరాజు కూతుళ్ల నిద్దరిని అధికమైన పేమాదరంతో కూడి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, అమలసుధారమ్య హర్మ్యతలంబుల | నవకుసుమామోద నందనముల. 
గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ । వివిధరత్నోపలవేదికలను 
గలహంస కలనాదకమనీయ కమలినీ । దీర్షికాసైకతతీరములను 
రమియించుచును గామరాగాధికాసక్తి( | జేసి శోషించి విచిత్రవీర్యు. 


ఆ. దడమరపురికి. జనిన, నతనికి. బరలోక । విధుల శాస్త్రదృష్టి వలయం జేసి 
నాపగాతనూజు( డఖిలబాంధవులయు । బ్రాహృణులయుందోడ భానునిభుండు. 217 


ప్రతిపదార్థం: విచిత్రవీర్యుడు; అమల, సుధా, రమ్య, హర్మ్య, తలంబులన్‌= స్వచ్చమైన(తెల్లనైన) సున్నపుపూతవలన 
అందమైన భవనాలయొక్క సైభాగాలలోనూ; నవ, కుసుమ+ఆమోద, నందనములన్‌= (క్రొత్తపూలయొక్క వాసనలుగల 
ఉద్యానవనాలలోనూ; కృతక+అద్ర, కందర, (క్రీడాగృహ+అంగణ= కృత్రిమంగా అమర్చిన కొండలయొక్క గుహలయొక్క, 
విలాసగృహాలయొక్క ముంగిళ్ళలోని; వివిధ, రత్న+ఉపల, వేదికలను= అనేకవిధా లైన రత్నాలతో ఉన్న రాతిఅరుగులమీదనూ; 
కలహంస, కలనాద= రాజహంసలయొక్క అవ్యక్తమధురమైన స్వరాలచేత; కమనీయ= అందమైన; కమలినీ, దీర్గికా, సైకత, 
తీరములను= సరోవరాలయొక్క, నడబావులయొక్క, తీరాల్లోని ఇసుక తిన్నెల మీద; రమియించుచును= క్రీడిస్తూ: కామ, 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాగ+అధిక+ఆసక్తిన్‌చేసి= కామసుఖంలోని మిక్కిలికోరిక కారణంగా; శోషించి= చిక్కిశల్యమై; అమర, పురికిన్‌, చనినన్‌= 
దేవతల నగరానికి పోగా (చనిపోగా); అతనికిన్‌= విచిత్రవీర్యుడికి; శాస్తదృష్టి వెలయన్‌= శాస్త్రాలలో చెప్పబడిన పద్దతికి 
అనుకూలంగా; పరలోక, విధులన్‌= చనిపోయినవారికి ఉత్తరగతులు కలిగించటానికి చేసేకర్మలు; ఆపగాతనూజు(డు= 
గంగయొక్కపుత్రుడు, భీష్ముడు; భాను, నిభుండు= సూర్యుడితోపోలినవాడు; అఖిల, బాంధవులయున్‌, (బ్రాహ్మణులయున్‌, 
తోడన్‌= అందరు బంధువులతో బ్రాహ్మణులతో కలిసి; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: తెల్లని సున్నంతో అందంగా ఉన్న మేడలపైభాగాలలోనూ, (క్రొత్తగా పూచిన పూలసువాసనలుగల 
ఉద్యానవనాలలోనూ, కృత్రిమంగా కట్టిన కొండల గుహలలోనూ విలాసగృహాల ముంగిళ్లలో ఉన్న వివిధ రత్నాలు 
తాపిన రాతి అరుగులమీదనూ, రాజహంసల మధురమైన కూతలతో అందమైన సరోవరాలయొక్క, నడబావులయొక్క, 
తీరాలలోని ఇసుకతిన్నెలమీదనూ (క్రీడిస్తూ కామభోగంలోని అమితమైన ఆసక్తివలన విచిత్రవీర్యుడు చిక్కిశల్యమై 
స్వర్గస్థుడు కాగా అతడికి సూర్యసన్నిభు డైన భీష్ముడు బంధువులందరితో, బ్రాహ్మణులతో కలిసి శాస్త్రోక్తంగా 
పరలోకవిధులను యథావిధిగా చేశాడు. 


సత్యవతి భీష్ముని వివాహమాడు మని కోరుట (సం. 1-97-4) 


వ. మటియు నత్యంతశోకార్థవంబున మునింగిన తల్లిని మటిదండ్రను నాశ్వాసించి, యరాజకం బయిన రాజ్యం 
బకలంకంబుగాంబ్రతిపాలించుచున్న కొడుకు నఖిలధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యి ట్లనియె.218 


ప్రతిపదార్థం: మజియున్‌= ఆపైన; అత్యంత, శోక+అర్లవంబునన్‌, మునింగిన= అపార మైన దుఃఖ మనే సముద్రంలో 
మునిగిన; తల్లిని; మజదండ్రను= తమ్మునిభార్యలను; ఆశ్వాసించి= ఓదార్చి; అ, రాజకంబు+అయిన, రాజ్యంబు= రాజు 
లేకుండా పోయిన రాజ్యాన్ని; అకలంకంబుకాన్‌= ఎటువంటి అపవాదు రాకుండ; ప్రతిపాలించుచున్‌+ఉన్న= రక్షకుడుగా 
పాలిస్తూ ఉన్న; కొడుకున్‌= కొడుకును; అఖిల, ధర్మ విదున్‌, గాంగేయున్‌, చూచి= అన్నిధర్మాలూ తెలిసినవాడైన గంగాతనయుడైన 
భీష్ముడిని చూచి; సత్యవతి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్సర్యం: ఆ తరువాత, అపారమైన దుఃఖసాగరంలో మునిగిన తల్లిని, మరదళ్ళనూ ఓదార్చి, రాజు లేని 
ఆరాజ్యానికి ఏలోపం రాకుండ రాజప్రతినిధిగా పాలనంసాగిస్తూ ఉండగా తనకు కొడుకూ, సర్వధర్మాలు తెలిసినవాడూ 
అయిన భీష్ముడిని చూచి సత్యవతి ఈవిధంగా అన్నది. 


నిశేషం: అలం: రూపకం. 


క  శంతను సంతానంబును । సంతతకీర్తియును బిండసత్మృతియును న 
త్యంత మహీభారమును బ । రంతప! నీయంద చిరతరం బై నిలిచెన్‌. 219 


ప్రతిపదార్థం: పరంతప= శత్రువులను తపింపచేయువాడా! భీష్ముడా!; శంతను, సంతానంబును= శంతనుడియొక్క సంతానం 
(అనదగినవాస్తవమున్నూ); సంతత, కీర్తియును= కలకాలముండే కీర్తియున్నూ; పిండ, సత్క్మృతియునున్‌= పితృదేవతలకు 
పిండములు సమర్పించే ఉత్తమకర్మయూ; అత్యంత, మహీ, భారమును= అపారమైన రాజ్యంయొక్క భారమూ; నీ+అందున్‌+అ= 
నీయందే; చిరతరంబు+ఐ= చాలకాలం ఉండేదిగా; నిలిచెన్‌= ఏర్పడింది. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 431 


తాత్సర్యం: శత్రువులను తపింపజేసే ఓవీరుడా! భీష్మా! శంతనుడియొక్క సంతాన మని చెప్పదగిన వాస్తవమూ, 
కలకాలముండే కీర్తియూ, పితృదేవతలకు పిండప్రదానం చేసే ఉత్తమకర్మాధికారమూ, అపారమైన సామ్రాజ్యభారమూ 
నీయందే చాలకాలం నిలిచిఉండే స్థితి ఏర్పడింది. 


చ. జననుత సర్వధర్మములు సర్వజగత్సరివర్తనక్రమం 
బును మణి సర్వవంశములు. బుట్టిన మార్గము నీవ నిక్కునం 
బనఘ! యెటుంగు; దున్నతగుణాఢ్యు(డవున్‌ భరతాన్వయావలం 
బనుండవు నీవ; నిన్నొకండు పంచెద6 జేయుము మత్రియంబుగన్‌. 220 


ప్రతిపదార్థం: అనఘ= దోషాలు లేనివాడా; పుణ్యాత్ముడా! (భీష్మా!); జన, నుత, సర్వ, ధర్మములు= ప్రజలచేత కొనియాడబడే 
అన్ని ధర్మాలనుగురించి; సర్వ, జగత్‌, పరివర్తన, (క్రమంబును= (ప్రపంచంలో జరుగుతున్న మార్పులన్నింటి(క్రమాన్నీ; మటి= 
అంతేకాక; సర్ప, వంశములున్‌, పుట్టిన, మాగ్గమున్‌= (రాజ)వంశాలన్నీ (ప్రారంభమైన విధానాన్నీ; నిక్కువంబు= వాస్తవంగా, 
నిజంగా; నీవు+అ, ఎజుంగుదు(వు)= నీకు మాత్రమే తెలుసు; నీవు+అ= నీవే; ఉన్నత, గుణ+ఆఢ్యుండవున్‌= ఉత్తమగుణ 
సంపన్నుడవు; భరత+అన్వయ+అవలంబను(డవు= భరతుడు వంశకర్తగా ఉన్న వంశానికి ఆధారమైనవాడవు; నిన్నున్‌+ 
ఒక(డు, పంచెదన్‌= నిన్ను ఒకండు, పంచెదన్‌= నిన్ను ఒకటి ఆజ్ఞాపిస్తాను; మత్‌, ప్రియంబుగన్‌, చేయుము= నాకు 
సంతోమయ్యేటట్లు చేయుము. 


తాత్సర్యం: పాపరహితుడవయిన ఓ భీష్మా! ప్రజలచేత కీర్తింపబడే ధర్మాలన్నింటిని గురించి, లోకంలో జరిగే 
పరిణామాలన్నింటి (క్రమాన్నిగురించీ, అంతేకాక, రాజవంశాలన్నీ పుట్టిన విధానాలగురించి నీవు వాస్తవజ్ఞానం 
కలిగిఉన్నావు. ఉత్తమగుణసంపదగల నీవే ఈనాడు భరతవంశానికి ఆధారంగా నిలిచి ఉన్నావు. నిన్ను నేను ఒకటి 
ఆజ్ఞాపిస్తాను. నాసంతోషంకొరకు దానిని నీవు చేయుము. 


క. ఇక్కురువంశంబున వీ । వొక్కరుండవ యున్నవాండ; వుర్వీరాజ్యం 
బెక్కటి సేకొని తేజము । దిక్కుల వెలింగింపు సంతతియు€ బడయు మొగిన్‌. 221 


ప్రతిపదార్థం: ఈ+కురువంశంబునన్‌= ఈకురువంశంలో; నీవు+ఒక్కరు(డవు+అ, ఉన్నవాండవు= నీవు ఒక్కడివే ఉన్నావు; 
ఉర్వీ, రాజ్యంబు= భూమిపరిపాలనను; ఎక్కటి, చేకొని= మరెవరి సహాయంలేకుండా ఒక్కడివే తీసికొని; తేజమున్‌= 
పరా(క్రమాన్ని, ప్రకాశాన్ని; దిక్కులన్‌, వెలింగింపు(ము)= దిక్కులందు ప్రకాశించేటట్టు చేయుము; ఒగిన్‌= (క్రమంగా; సంతతియున్‌, 
పడయుము= సంతానాన్నికూడా పొందుము. 


తాత్పర్యం: ఇప్పుడు -ఈకురువంశంలో (రాజ్యార్హు డైనవాడవు) నీవొక్కడవే (బ్రతికి) ఉన్నావు. నీవు ఈరాజ్యాన్ని 
అసహాయవీరుడిగా చేపట్టి నీపరాక్రమతేజాన్ని నలుదిక్కులా వెలిగేటట్టు చేయుము. (క్రమంగా సంతానాన్నికూడ 
పొందుము. 


క. 'నిరతంబు బ్రహ్మమొదలుగ | వరుసన యెడతెగక యిట్లు వచ్చిన వంశం 
బురుభుజ! నీ వుండ(గ నీ | తరమున విచ్చిన్న మగుట ధర్మువె” యనినన్‌. 222 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉరుభుజ= గొప్పభుజాలు కలవాడా (బాహుబలం కలవాడా అనిభావం); (బ్రహ్మ, మొదలుగన్‌= (బ్రహ్మదేవుడు 
మొదలుకొని; వరుసన్‌+అ= పరంపరగా; నిరతంబున్‌= ఎల్లప్పుడూ; ఎడతెగక= విచ్చిన్నం కాకుండ (ఆగిపోకుండ); ఇట్టు= 
ఈవిధంగా; వచ్చిన, వంశంబు= సాగిన వంశం; నీవు+ఉండయగన్‌= నీవు(మిగిలి) ఉండగానే; నీతరమునన్‌= నీ జీవితకాలంలోనే; 
విచ్చిన్నము+అగుట= తెగిపోవుట (వంశంలో వారసుడు లేకుండపోవటం); ధర్మువు+ఎ= ధర్మమా? (కాదని భావం); అనినన్‌= 


అని అనగా. 


తాత్పర్యం: 'గొప్ప భుజబలం కలవాడా! బ్రహ్మదేవుడు మొదలుకొని పరంపరగా ఎక్కడా ఎప్పుడూ ఆగిపోకుండా 
ఈవిధంగా వచ్చిన ఈవంశం నీ వుండగానే, నీజీవితకాలంలోనే వంశపరంపర విచ్చిన్నం కావటం (తెగిపోయి 
ఆగిపోవటం) ధర్మమా? (ధర్మం కాదు) అని సత్యవతి అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. విని భీష్ముం డనియె మీ కి | ట్లని యానతి యాయందగునె? యమ్మెయి నాప 
ల్మిన పల్మును మటి నా తా । ల్లిన వ్రతమును జెటుప నంత చిటుతనె చెపుండా. 223 


ప్రతిపదార్థం: విని= సత్యవతి మాటలు విని; భీష్ముండు+అనియెన్‌= భీష్ముడు ఈవిధంగా అన్నాడు; మీకున్‌+ఇట్టు+అని, 
ఆనతి, ఈయన్‌, తగునె= మీరు ఈవిధంగా ఆజ్ఞాపించటం న్యాయమా?; ఆ+మెయిన్‌, నా పల్కిన, పల్కును= ఆ విధంగా 
నేను చేసిన (ప్రతిజ్ఞను (శంతనుడికి సత్యవతివలన పుట్టిన సంతానానికే రాజ్యం చెందేటట్టు చూస్తా నని దాశరాజుకు ఇచ్చిన 
మాటను ఇక్కడ భీష్ముడు ప్రస్తావన చేస్తున్నాడు); మజి= అంతేకాక; నా, తాల్చిన, వ్రతమును= నేను పూనిన (బ్రహ్మచర్య) 
వ్రతాన్నీ (సత్యవతి సంతానానికి సవతికొడుకుల పోరు రాకుండ భీష్ముడు (బ్రహ్మచర్య(వ్రతాన్ని స్వీకరించిన (ప్రస్తావన ఇది); 
చెటుపన్‌= పాడుచేసుకోటానికి; అంత, చిజుతనె, చెపుండు+ఆ= అంత బాలుడినా (అవివేకినా) చెప్పండి. 


తాత్సర్యం: సత్యవతి మాటలు విని భీష్ముడు ఈవిధంగా అన్నాడు - “మీకు ఈవిధంగా ఆజ్ఞాపించటం 
ఉచితమా? (కాదు). ఆ విధంగా ఆనాడు చేసిన (ప్రతిజ్ఞనూ, అంతేకాక నేను చేపట్టిన బ్రహ్మచర్యవ్రతాన్నీ 
వమ్ముచేయటానికి నే నంత బాలుడినా? (అవివేకినా) చెప్పండి. (కాదని భావం). 


క. హిమకరు(డు శైత్యమును, న । ర్యము(డు మహాతేజమును, హుతాశను. డుష్ట 

త్వము విడిచిరేని గుర్వ । రము నాచేకొనిన సద్ర్వతంబు విడుతునే? 224 
ప్రతిపదార్థం: హిమకరు(డు= (చల్లని కిరణాలు కలవాడు); చంద్రుడు; శైత్యమును= చల్లదనాన్నీ; అర్యము(డు= సూర్యుడు; 
మహత్‌+తేజమును= గొప్పదైన (ప్రకాశాన్నీ; హుత+అశనుండు= (హోమము చేయబడిన (ద్రవ్యాలే ఆహారంగా కలవాడు); అగ్ని; 
ఉష్ణత్వమున్‌= వేడిమినీ; విడిచిరి+ఏని= వదలినప్పటికిన్నీ; గురు+అర్థము= తండ్రికొరకు; నా, చేకొనిన= నేను చేపట్టిన; 
సత్‌+(వ్రతంబు= ఉత్తమదీక్షను (బ్రహ్మచర్యవ్రతాన్ని); విడుతును+ఏ= విడిచిపెట్టుతానా? (విడువ నని భావం). 


తాత్పర్యం: చంద్రుడు చల్లదనాన్నీ, సూర్యుడు అత్యంతప్రకాశాన్నీ, అగ్ని వేడిమినీ విడిచినప్పటికీ, నేనుమాత్రం 
తం(డ్రికొఖుకు చేపట్టిన ఈ ఉత్తమ(వ్రతాన్ని విడుస్తానా? (విడువను అని భావం). 


వ. '“పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున 
మీశుల్కార్ధంబుగా సర్వజనసమక్షంబున నాచేసిన సమయస్టితి విడువ; నది యట్లుండె; మీయానతిచ్చినట్లు 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 433 


నాయెటు(గని ధర్మువులు లేవు; శంతనుసంతానంబు శాశ్వతంబగునట్లుగ క్షత్రధర్మంబుసెప్పెద; 
నాచెప్పినదాని ధర్మార్థవిదు లయి లోకయాత్రానిపుణు లయిన పురోహితప్రముఖ నిభఖిలబ్రాహ్మణవరులతో 
విచారించి చేయునది' యని భీష్ము డందటు విన ని ట్లనియె. 225 


ప్రతిపదార్థం: పృథివీ+ఆది, మహత్‌, భూతంబులు= భూమిమొదలైన గొప్పవైన పంచభూతాలు; గంధ+ఆది, గుణంబులను+ఎట్టు, 
విడువవు= వాసనమొదలైన సహజలక్షణాలను ఏవిధంగా వదలుకోవో; అట్టు+అ, ఏనును= ఆ విధంగానే నేనుకూడ; గురు, 
కార్యంబునన్‌, మీ శుల్క+అర్థంబుగా= తండ్రికొరకైన (వివాహ) కార్యంలో మీకివ్వవలసిన కట్నం కొరకుగా; సర్వ, జన, 
సమక్షంబునన్‌= జనులందరి ఎదుట; నా, చేసిన, సమయ, స్థితి= నేను చేసిన నియమవ్యవస్థను; విడువను= వదలను; అది, 
అట్టు+ఉండెన్‌= అది ఆవిధంగా ఉండనివ్వండి.; మీ, ఆనతి+ఇచ్చినట్టు= మీరు ఆజ్ఞాపించినట్లు (మీరు-బహువచన 
గౌరవవాచకం); నా, ఎణుగని, ధర్మువులు, లేవు= నాకు తెలియని ధర్మాలు లేవు; శంతను, సంతానంబు, శాశ్వతంబు+ 
అగునట్టుగన్‌= శంతనుడి సంతతి అవిచ్చిన్నంగా (శాశ్వతంగా) సాగుతూ ఉండేటట్లుగా; క్షత్ర, ధర్మంబు, చెప్పెదన్‌= 
క్షత్రియులు పాటించదగిన ధర్మాన్ని చెప్పుతాను; నా, చెప్పిన, దానిన్‌= నేను చెప్పిన ఆ ధర్మాన్ని; ధర్మ+అర్హ, విదులు, అయి= 
ధర్మముయొక్క ప్రయోజనాన్నిగురించి తెలిసినవారై; లోక, యాత్రా, నిపుణులు+అయిన= లోకం సాగేతీరును తెలిసిన 
నేర్పరులగు; పురోహిత, ప్రముఖ, నిఖిల, (బ్రాహ్మణ, వరులతోన్‌= పురోహితుడు మొదలైన సమస్త (బ్రాహ్మణ్రేష్టులతో; 
విచారించి= ఆలోచించి; చేయునది= ఆచరించవలసింది; అని; భీష్ముడు; అందలు; వినన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'భూమి మొదలైన పంచమహాభూతాలు గంధం మొదలైన సహజగుణాలను ఏవిధంగా విడువవో అట్లే 
నేనుకూడ తండ్రిగారి ప్రయోజనం కొరకు మీ కివ్వవలసిన కన్యాశుల్కం నిమిత్తం జనులందరిముందు నేను చేసిన 
ప్రతిజ్ఞయొక్క వ్యవస్థను నేను విడువను. అది అట్టుండ నివ్వండి. మీరు చెప్పినట్లు నాకు తెలియని ధర్మాలు లేవు. 
శంతనుడి సంతానం అవిచ్చిన్నంగా సాగుతూ ఉండేటట్లుగా క్షత్రియధర్మాన్ని ఒకదానిని చెప్పుతాను. నేను చెప్పినదానిని 
ధర్మప్రయోజనాన్నీ, లోకంపోకడ విధానాన్నీ తెలిసిన నిపుణులైన పురోహితులు మొదలైన సమస్త బ్రాహ్మణ(శ్రేష్టులతో 
ఆలోచించి చేయవలసింది" - అని భీష్ముడు అందరూ వినేటట్టు ఈ విధంగా అన్నాడు. 


నిశేషం: పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము - అనేవి పంచమహాభూతాలు. గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం - 
అనేవి (వరుసగా) వాటి సహజగుణాలు. 
చ. పితృవధజాతకోపపరిపీడితు. డై జమదగ్నిసూనుం డు 

ద్దతబలు హైహయున్‌ సమరదర్పితు( జంపి యశేషధారుణీ 

పతుల వధించె గర్జగతబాలురు నాదిగ; నట్టిచోటం ద 

తృతులకు. దొల్లి ధర్మవిధి సంతతి నిల్చ్పరె భూసురోత్తముల్‌. 226 


ప్రతిపదార్థం: జమదగ్ని, సూనుండు= జమదగ్నికుమారు డైన పరశురాముడు; పితృ, వధ, జాత, కోప, పరిపీడితుండు+ఐ= 
తండ్రియొక్క వధవలన కలిగిన కోపంచేత బాధపడినవాడై; ఉద్దత, బలున్‌= గర్వంతోకూడిన బలంకలవాడిని; సమర, 
దర్చితున్‌= యుద్దంలో మదించినవాడిని; హైహయున్‌= హైహయుడిని; చంపి; గర్భగత బాలురున్‌, ఆదిగన్‌= ్రీగర్భాలలోని 
బాలురు మొదలుకొని; అశేష, ధారుణీ, పతులన్‌= శేషంలేకుండా రాజులనందరిని; వధించెన్‌= చంపాడు; అట్టిచోటన్‌= 
ఆవిధంగా జరిగినపట్ట తద్‌, సతులకున్‌= ఆ రాజపత్నులకు; తొల్లి= పూర్వం; ధర్మవిధిన్‌= ధర్మశాస్త్ర నియమం ప్రకారం; 
భూసుర+ఉత్తముల్‌= (బ్రహ్మాణోత్తములు; సంతతి, నిల్పరు+ఎ?= సంతానాన్ని నిలిచేట్టుచేయరా? (చేశారనిభావం). 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పరశురాముడు తనతండ్రి వధింపబడటంవలన కలిగిన కోపంచేత పీడితుడై మహాబలసమన్వితుడు, 
యుద్దాలలో మదించివ్యవహరించేవాడూ అయిన హైహయుడిని చంపి, రాజపత్నుల గర్భాలలోఉన్న బాలురు మొదలు 
కొని రాజులనందరినీ ఎవ్వరూ మిగలకుండా చంపాడు. అటువంటి సందర్భంలో పూర్వం బ్రాహ్మణశ్రేష్టులు 
ధర్మశా(స్తవిధిప్రకారం ఆ రాజపత్నులందు సంతానాన్ని కలిగించి వంశాలను నిలిపారు. 


దీర్భతముని వృత్తాంతము (సం. 1-98-6) 

వ. మతి యదియునుంగాక యుతథ్యుం డను మునివరుపత్ని మమత యనుదాని గర్దిణి నభ్యాగతుం డయి 
బృహస్పతి దేవరన్యాయంబున నభిలషించినC దదీయగర్ధస్థుం డయిన పుత్తుం డెటింగి యిది ధర్మవిరుద్ధం 
బని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి 'సర్వభూతేప్పితం బైన యిక్కార్యంబునందు నాకు బ్రతికూలుండ 
వయితివి కావున దీర్హతమంబును బొందు మని శాపం బిచ్చిన, వాండును దీర్హతముండు నాం బుట్టి 
సకలవేదవేదాంగవిదుండయి జాత్యంధుం డయ్యును తనవిద్యాబలంబున. బెద్దకాలంబునకుం బ్రద్వేషిణి 
యను నొక్కబ్రాహ్మణి వివాహం బయి గౌతమాదు లయిన కొడుకులం బెక్కండ్రం బడసిన, నది లబ్ధపుత్తయై 
తన్ను మెచ్చుకున్న 'నిట్లేల నన్ను మెచ్చ? వని దీర్ధతముండు ప్రద్వేషిణి నడిగిన నది యి ట్లనియె. 227 


ప్రతిపదార్థం: సుస్పష్టం. 


తాత్పర్యం: మరి అంతేకాక - ఉతథ్యుడు అనే మునియొక్క భార్యమమతలనేపేరుగల వనితను గర్భిణిఅయిఉన్ననూ 
అభ్యాగతుడుగా వచ్చిన బృహస్పతి దేవరన్యాయాన్ని అనుసరించి కోరగా, ఆమెగర్భంలో ఉన్న బాలుడు దానిని 
తెలిసికొని అది ధర్మవ్యతిరేక మని పెద్దగా అరవగా, అందుకు బృహస్పతి కోపపడి 'జీవులందరిచేత కోరబడే 
ఈపనిలో నాకు వ్యతిరిక్తుడ వైనావు కాబట్టి దీర్హకాలం చీకటిని అనుభవించు” మని ((గ్రుడ్డివాడ వగుమని) 
శాపంపెట్టగా, ఆతడు దీర్హతము డనే పేరున పుట్టి వేదాలనూ, వేదాంగాలనూ తెలిసికొని పుట్టుగ్రుడ్డి అయినప్పటికీ 
తనవిద్యాబలంతో చాలకాలం తరువాత ్రద్వేషిణి అనే బ్రాహ్మాణవనితను పెండ్డాడి గౌతముడు మొదలైన కొడుకులను 
అనేకులను పొందగా, ఆమె పుత్రవతి అయినప్పటికీ తనను మెచ్చకుండగా “ఎందుకు నన్ను ఈవిధంగా మెచ్చవు?” 
అని దీర్హతముడు ్రద్వేషిణిని అడుగగా ఆమె ఈవిధంగా అన్నది. 
తే. పతియు భరియించు. గావున భర్తయయ్యె; | భామ భరియింపంబడు.గాన భార్య యయ్యెం 

బర6గ నవి మనయందు వీడ్వడియె నిన్ను । నేన యెల్లకాలము భరియింతు. గాన. 228 
ప్రతిపదార్థం: పతియున్‌= మగడు; భరియించున్‌, కావునన్‌= భార్యను భరిస్తాడు కాబట్టి; భర్త అయ్యెన్‌= భర్త అని 
పిలువబడతాడు; భామ= ఇల్లాలు; భరియింపంబడున్‌, కాన= భర్తచేత భరింపబడుతుంది కాబట్టి; భార్య, అయ్యెన్‌= భార్య 


అనబడుతున్నది; పరంగన్‌= ఒప్పగా; అవి= ఆ భార్యాభర్తలస్వభావాలు; నిన్నున్‌, నేను+అ; ఎల్లకాలము; భరియింతున్‌= 
భరిస్తాను, పోషిస్తాను; కాన= కాబట్టి; మన, అందున్‌= మనపట్ల; వీడ్వడియెన్‌= వేరుపడ్డాయి, (తిరగబడ్డాయి). 


తాత్సర్యం: భార్యను భరిస్తాడు కాబట్టి మగడిని “భర్త అని పిలుస్తారు. భర్తచేత భరింపదగింది కాబట్టి ఇల్లాలిని 
'భార్య' అని అంటారు. నేను నిన్నే యెల్లకాలం భరిస్తూ (పోషిస్తూ) ఉంటాను కాబట్టి అదిమనపట్ట వ్యత్యస్తమైనది 


(ఆ సంబంధం). 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 435 


ఆ. “ఎంతకాల మయిన నిప్పాట భరియింప । నోప నింక నరుగు మొండుకడకు 

ననిన నిర్ణయాత్మ లని దీర్టతము. డల్లి । సతుల కెల్ల నపుడు శాప మిచ్చె. 229 
ప్రతిపదార్థం: ఎంత, కాలము+అయినన్‌= ఎంతకాలమైననూ; ఈ+పాటన్‌= ఇదే విధంగా; భరియింపన్‌, ఓపన్‌= భరింప(పోషింప) 
జాలను; ఇంకన్‌= ఇకమీద; ఒండు, కడకున్‌= మరొకచోటికి; అరుగుము= వెళ్ళుము; అనినన్‌= అనగా; దీర్భతము(డు; అల్లి= 


కోపించి; నిరయ+ఆత్మలు+అని= ఆడువారు దయలేని హృదయాలు కలవా రని; సతులకున్‌+ఎల్లన్‌= ఇల్దాండ్ర కందరికి; 
అపుడు; శాపము+ఇచ్చెన్‌= శాపం పెట్టాడు. 


తాత్సర్యం: 'ఎంతకాల మయినా ఇదేవిధంగా భరించవలసివస్తే నేను భరించలేను; ఇక నీవు మరొకచోటికి 
వెళ్ళుము” అనగా (స్రీలు దయలేని హృదయాలు కలిగినవా రని దీర్భ్థతముడు కోపించి ఇల్లాం[డ్రకందరికి అప్పుడు 
యి ag) 
శాపం పెట్టాడు. 
యు 
క పతిహీన లయిన భామిను । లతిధనవతు లయ్యు( గులజ లయ్యును ననలం 
కృత లయ్యెడు మాంగల్యర । హిత లయ్యెడు( గృపణవృత్తి నిదియు మొదలుగన్‌. 230 


ప్రతిపదార్థం: పతి, హీనలు+అయిన, భామినులు= భర్త చనిపోయిన వనితలు; అతి, ధనవతులు+అయ్యున్‌= ఎక్కువ ధనం 
కలవారైననూ; కులజలు+అయ్యునున్‌= ఉత్తమకులాలలో పుట్టినవారైననూ; ఇదియున్‌, మొదలుగన్‌= ఇప్పటినుండి; కృపణవృత్తిన్‌= 
దయనీయంగా; అనలంకృతలు+అయ్యెడున్‌= అలంకారాలు లేనివా రౌతారు గాక; మాంగల్య, రహితలు+అయ్యెడున్‌= తాళి 
లేని వారౌతారు గాక! 


తాత్సర్యం: భర్తలను కోల్పోయిన భార్యలు ఎంతటి ధనవతు లైనా, ఉత్తమకులాలలో పుట్టినవారైనా ఇప్పటినుండి 
దయనీయంగా అలంకారాలు లేనివారుగా, తాళిలేనివారుగా అయ్యెదరుగాక! (ఇది దీర్భతము డిచ్చిన శాపం). 


వ. అనిశాపంబిచ్చిన దీర్హతమునకు నలిగి ప్రద్వేషిణి 'యిమ్ముదుకని నెటయేనియుం గొనిపొం' డని 
తనకొడుకులం బంచిన, వారును నయ్యౌతథ్యు నతివృద్దు జాత్యంధు నింధనంబులతో బంధించి 
మోహాంధులయి గంగలో విడిచిన, నమ్మునియునుబ్రవాహవేగంబునంబెక్కుదేశంబులుగడచి చనియె; నంత 
నొక్కనాండు బలియనురాజు గంగాబిషేకార్టంబు వచ్చినవా( డయ్యింధన బంధనంబున నుండియు 
నుదాత్తానుదాత్త స్వరిత ప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచు6 దరంగ 
ఘట్టనంబునం దనయున్నదరిం జేరవచ్చినవానిం దీరంబు. జేర్చి యింధనబంధనంబులు విడిచి, మహర్షి 
మామతేయుంగా నెజింగి, తన్నెజింగించుకొని నమస్కారంబు సేసి యి ట్లనియె. 231 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: అని శాపం పెట్టిన దీర్ణతముడిపై కోపించి ప్రద్వేషిణి “ఈముసలివాడిని ఎక్కడికైనా తీసికొనిపోండి' అని 
తన కొడుకులను ఆజ్ఞాపించింది. వారు మిక్కిలి ముసలివాడు, పుట్టుగ్రుడ్డ అయిన ఆ ఉతథ్యుడి కుమారుడైన 
దీర్ధతముడిని కట్టెలతో కలిపికట్టి గర్వాంధు లై గంగలో విడిచిపెట్టారు. ఆ ముని గంగాప్రవాహవేగంలో అనేకదేశాలు 
దాటి వెళ్ళాడు. అంత, ఒకనాడు బలి అనేరాజు గంగాస్నానంకొరకు వచ్చి కొయ్యలకు కట్టబడిఉండికూడ ఉదాత్త, 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుదాత్త స్వరిత ప్రచయస్వరముల భేదం స్పష్టంగా తెలిసేటట్టు లక్షణసహితంగా వేదాలను చదువుతూ అలలతాకిడికి 
తా నున్న తీరానికి చేరరాగా, అతడిని ఒడ్డుకు చేర్చి కట్టెలకు కట్టిన కట్టను విప్పి మమతాపు(త్రుడూ, మహర్షీ అయిన 

co అ ల ME} 0 
దీర్భతము డని తెలిసికొని, తనను అతనికి తెలియచెప్పుకొని నమస్కరించి ఈవిధంగా అన్నాడు. 


క. ఎందుండి వచ్చి తిందుల । కెందుల కే(గుదు మహామునీశ్వర ! విద్వ 

ద్వందిత! నాపుణ్యంబున. । జెందితి ని న్నిష్టఫలము జెందిన పాటన్‌. 232 
ప్రతివదార్దం: మహత్‌+ముని+ఈశ్వర= గొప్పమునులలో (శ్రేవ్యడైనవాడా!; విద్వత్‌+వందిత= విద్వాంసులచేత 
నమస్కరింపబడినవాడా!; ఎందున్‌+ఉండి, ఇందులకున్‌+ వచ్చితి(వి)= ఎక్కడినుండి ఇక్కడికి వచ్చావు?; ఎందులకున్‌+ఏయదు(వు)= 


ఎక్కడికి పోతావు?; ఇష్ట, ఫలము, చెందిన, పాటన్‌= కోరినకోర్కె ఫలించిన విధంగా; నిన్నున్‌; నా, పుణ్యంబునన్‌= 
నాపుణ్యంవలన; చెందితిన్‌= పొందాను. 


తాత్సర్యం: మహాముని శ్రేష్టుడా! విద్వాంసుల నమస్కృతు లందుకొన్నవాడా! ఎక్కడినుండి ఇక్కడికి వచ్చావు? 
ఎక్కడికి పోతావు? నాకోర్కె ఫలించి నన్ను పొందినట్టు నాపుణ్యవశంగా నిన్ను చూడగలిగాను. 


వ. “ఏనపుత్రకుండనై యెవ్విధంబునను సంతానంబు వడయనేరకున్నవా(డ; నాకు సంతానదానంబు 
దయసేయు' మని యతనిం బూజించి తనపురంబునకుం దోడ్మొని చని, బుతుమతి యై యున్న తనదేవి 
సుదేష్ట యనుదాని సమర్పించిన, నదియును. 233 


ప్రతిపదార్థం: సుస్పష్టం. 


తాత్సర్యం: 'నేను కొడుకులు లేనివాడి నై ఏవిధంగానూ సంతతిని పొందలేకుండా ఉన్నాను. నాకు సంతానదానం 
దయతో చేయుము” అని అతడిని గౌరవించి తననగరానికి తీసికొనిపోయి, బుతుస్నాం చేసియున్న తనరాణి యైన 
సుదేస్లను అతనికి అర్సించగా, ఆమె 


ఆ. పుట్టు జీకు వృద్దు. బూతిగంధానను । వేదజడుని( బొంద వెలది రోసి, 
తన్నపోనిదాని( దన్విం గోమలి( దన । దాదికూంతు. బంచెం దపసికడకు. 234 


ప్రతిపదార్థం: పుట్టు, చీకు= పుట్టుకతోనే (గ్రుడ్డివాడు అయినవాడిని; వృద్దున్‌= ముసలివాడిని; పూతి, గంధ+ఆననున్‌= 
దుర్గంధం (చెడువాసన) గల ముఖం (నోరు) కలవాడిని; వేద, జడునిన్‌= వేదంతప్ప మరొక విషయం తెలియని మూఢుడిని; 
పొందన్‌= కలియుటకు; వెలంది= వనిత (రాణి); రోసి= అసహ్యించుకొని; తన్నున్‌+అ= తనను అన్నివిధాలా; పోని, దానిన్‌= 
పోలినదానిని; తన్విన్‌= సన్ననినడుము కలిగినదానిని; కోమలిన్‌= మృదువైనదానిని; తన, దాది, కూంతున్‌= తనను 
పెంచినదాదియొక్క కూతురును; తపసి, కడకున్‌, పంచెన్‌= బుషివద్దకు పంపింది. 


తాత్సర్యం: పుట్టుగ్రుడ్డి, ముసలివాడు, దుర్గంధం వచ్చేనోరు కలవాడు, వేదంతప్ప మరొక విలాసం తెలియని 
అరసికుడు అయిన ఆ మునిని పొందటానికి రాణి ఏవగించుకొని, తనను అన్నివిధాలా పోలి ఉన్న సన్ననినడుముగలిగి, 
కోమలి అయిన తన దాదికూతురును మునిచెంతకు పంపించింది. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 437 


వ. ఆదీర్హతముండును దానివలన గాక్షీవదాదుల నేకాదశపుత్తులం బుట్టించిన బలియును సంతసిల్లి 'వీరలు 
నాపుత్రకులే? యనిన నమ్ముని వాని కి ట్లనియె. 235 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్పర్యం: ఆ దీర్భతముడున్నూ ఆ దాదికూతురువలన కాక్షీవదుడు మొదలైన పదకొండుమంది కొడుకులను 
పుట్టించగా బలి సంతోషించి వీరందరు నాకొడుకులేనా! అని అడుగగా ఆ ముని ఆ రాజుతో ఈవిధంగా అన్నాడు. 


క. వీరలు నీకులపుత్తులు । గారు; భవద్దేవి దాదిగాదిలిసుతకున్‌ 
భూరిభుజ! యుద్ధవించిన । వారు మహాధర్మపరు లవారితసత్తుుల్‌. 236 


ప్రతిపదార్థం: భూరిభుజ= ఘనమైన భుజాలు కలవాడా!; వీరలు= వీరు; నీ, కుల, పుత్రులు, కారు= నీవంశంలో పుట్టిన 
కొడుకులు కారు; భవత్‌, దేవి, దాది, గాదిలిసుతకున్‌, ఉద్భవించిన, వారు= నీయొక్కరాణియొక్కదాదియొక్క ముద్దులకూతురుకు 
పుట్టినవారు; మహత్‌+ధర్మ, పరులు= గొప్పదైన ధర్మంలో ఆసక్తి కలవారు; అవారిత, సత్త్యుల్‌= వారించటానికి వీలు కాని 


బలం కలవారు. 


తాత్సర్యం: మహాభుజా! ఈ పుట్టినవారు నీవంశంలో పుట్టినవారు కారు. నీరాణియొక్క దాదిముద్దులకూతురుకు 
పుట్టినవారు. వీరు ఉత్తమధర్మపరాయణులు, ఎదురులేని బలశక్తి కలవారు. 


వ. అనిన నబ్బలి సంతానార్ది గావున వెండియు నమ్మునిం బ్రార్దించి తత్ససాదంబు వడసి సుదేష్ట నియోగించిన 
దీర్హతముండును దానియంగంబులెల్ల నంటిచూచి 'వంశకరుండును మహాసత్త్యుండును నయ్యెడు కొడుకు 


నీకుం బుట్టు' నని యనుగ్రూంచిన, దానికి నంగరాజను రాజర్షి పుట్టె నివ్విధంబున నుత్తమ క్షత్తియక్షేత్తంబులందు 
ధర్మమార్గంబున బ్రాహ్మణులవలనం బుట్టివంశకరు లయిన క్షత్రియు లనేకులు గలరు. 237 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; ఆ+బలి= ఆ బలిమహారాజు; సంతాన+అర్థి, కావున= సంతానాన్ని కోరువాడు కాబట్టి; 
వెండియున్‌= మరల; ఆ+మునిన్‌= దీర్ధతముడిని; ప్రార్థించి= వేడికొని; తద్‌+ప్రసాదంబు, పడసి= అతని అనుగ్రహం పొంది; 
సుదేష్ట= సుదేష్టఅనేపేరుగల తన రాణిని; నియోగించినన్‌= అతని పొందుకై ఆజ్ఞాపించగా; దీర్హతముండును; దాని, 
అంగంబులు+ఎల్లన్‌, అంటి చూచి= ఆమె శరీరభాగాలన్నీ చేతితో తాకి(చూచి); వంశ, కరుండును= వంశాన్ని నిలువబెట్టేవాడున్నూ; 
మహత్‌+సత్తుండును= గొప్పబలంకలవాడున్నూ; అయ్యెడు, కొడుకు, నీకున్‌, పుట్టును; అని; అనుగ్రహించినన్‌= కరుణించగా; 
దానికిన్‌= సుదేష్లకు; అంగరాజు+అను, రాజర్షి (రాజ+బుపి), పుట్టెన్‌= అంగరాజు అనేపేరుతో బుషిత్వం సాధించిన రాజు 
పుట్టాడు; ఈ+విధంబునన్‌; ఉత్తమ, క్షత్రియ, క్షేత్రంబులందున్‌= ఉత్తము లైన క్షత్రియులయొక్క భార్యలయందు; ధర్మ, 
మార్గంబునన్‌= ధర్మపద్దతిలో; బ్రాహ్మణులవలనన్‌; పుట్టి; వంశకరులు; అయిన; క్షత్రియులు; అనేకులు= పెక్కుమంది; 
కలరు= ఉన్నారు. 


తాత్సర్యం: అని పలుకగానే ఆ బలిమహారాజు సంతానాన్ని కోరుకొన్నవాడు కాబట్టి మరల ఆ మునిని వేడికొని, 
అతడి అనుమతిని పొంది తనరాణి యైన సుదేష్లను బుషితోడి పొందుకు నియమించాడు. ఆ దీర్హతముడు ఆమె 
శరీరభాగాల నన్నంటిని చేతితో తాకి వంశాన్ని నిలుపగలిగినవాడూ; గొప్పబలవంతుడూ, అయ్యేకొడుకు నీకు 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


జన్మిస్తాడని వరమీయగా సుదేష్లకు అంగరాజు అనేపేరుగల రాజర్షి పుట్టాడు. ఈవిధంగా ఉత్తమక్షత్రియుల 
భార్యలయందు ధర్మమార్గంలో (బ్రాహ్మణులవలన పుట్టి, వంశోద్దారకు లైన క్షత్రియులు అనేకులు ఉన్నారు. 


సత్యవతి భీష్ముని యనుమతంబున వ్యాసుని సోదరక్షేతములయందు సంతానమును బడయు మని 
నియోగించుట (సం. 1-99-1) 


క. కావున నియతాత్ము జగ । త్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు. బడయం 
గావలయు; వాండు సంతతి. । గావించు విచిత్రవీర్యకక్షేత్రములన్‌. 238 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నియత+ఆత్మున్‌= నిగ్రహింపబడిన హృదయం కలవాడున్నూ; జగత్‌, పావనున్‌= లోకాన్ని 
పావనంచేసేవాడూ; ధర్మ, స్వరూపున్‌= ధర్మమే రూపం తాల్చినవాడూ; (అయిన) (బ్రాహ్మణున్‌= (బ్రాహ్మణుడిని; పడయం, 
గావలయున్‌= పొందాలి; వాండు= అతడు; విచిత్రవీర్యక, క్షేత్రములన్‌= విచిత్రవీర్యుడియొక్క భార్యలందు; సంతతిన్‌= 
సంతానాన్ని; కావించున్‌= పుట్టిస్తాడు. 


తాత్సర్యం: కావున మనోనిగ్రహం కలవాడు, లోకపావనుడు, ధర్మమూర్తీ అయిన ఒక బ్రాహ్మణుడిని పొందగలగాలి. 
అతడు విచిత్రవీర్యుడి భార్యలయందు సంతతిని కలిగిస్తాడు. 


వ. అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి దనకన్యయైయున్నకాలంబున( బరాశరుండు దన్ను 
గామించుటయు, నమ్మునివరంబున( దనకన్యాత్వంబు దూషితంబు గాకునికియు(, దత్ససాదంబునం జేసి 
యమునాద్వీపంబున. గృష్టద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్థంబున( బుట్టి పనిగలయప్పడ తన్ను 
దలంచునది యని చెప్పితపోవనంబునకుం జనుటయును బీష్మునకుంజెప్పి, 'నిజతపోదహన 
దగ్ధపాపేంధనుం డయిన కృష్ణద్వైపాయనుం డఖిలధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ 
యనుమతంబున భవద్దాతృక్షేత్రంబులయందు సంతానంబు వడయు' ననిన, నమ్మహర్షి కీర్తనంబు విని 
భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకు( డున్న దిక్కునకు మొక్కి తొల్లి జగంబు లుత్పాదించిన 
యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబు గల వేదవ్యాసుం డిక్కురువంశంబుంబ్రతిష్టించునది యెల్లవారికి 
నభిమతంబ' యనిన, సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ. 239 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; భీష్ము, పలుకులకున్‌= భీష్మునియొక్క మాటలకు; సంతోషించి= ఆనందించి; 
సత్యవతి; తొల్లి= పూర్వం; తన, కన్య, ఐ, ఉన్న, కాలంబునన్‌= తాను కన్యగా ఉన్నకాలంలో; పరాశరుండు; తన్ను, 
కామించుటయున్‌= తనను కోరుటయున్నూ; ఆ+ముని, వరంబునన్‌= ఆ మునియొక్క అనుగ్రహంతో; తన, కన్యాత్వంబు, 
దూషితంబు, కాక, ఉనికియున్‌= తన కన్యాభావం దోషంలేకుండ ఉండుటయున్నూ; తద్‌, ప్రసాదంబునన్‌, చేసి= అతనిదయవలన; 
యమునా, ద్వీపంబునన్‌= యమునానదిలోని ఒకద్వీపంలో; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; కానీనుండు+అయి= కన్యకు 
పుట్టినవాడై; సద్యస్‌+గర్భమునందున్‌= వెంటనే ఏర్పడిన గర్భంలో; పుట్టి; పని, కల, అప్పుడు+అ, తన్ను, తలంచునది, అని= 
అవసరం వచ్చినప్పుడు వెంటనే తనను స్మరించునది, అని; చెప్పి; తపోవనంబునకున్‌= తపస్సు చేసికొనే అరణ్యానికి; 
చనుటయును= వెళ్ళుటనుగూర్చి; భీష్మునకున్‌, చెప్పి; నిజ, తపః దహన, దగ్ధ, పాప+ఇంధనుండు+అయిన= తనదైన తపస్సు 
అనే అగ్నిచేత దహింపచేయబడిన పాపము అనే వంటచెరకు కలవాడు అయిన (తపో౭_గ్నిచేత పాపాన్ని తొలగించుకొన్నవాడు 


ఆదిపర్వము చ తుర్దాశ్వాసను 439 


అనిభావం); కృష్ణద్వైపాయనుండు; అఖిల, ధర్మ, మూర్తి= సమస్తధర్మాలు మూర్తికట్టినవాడు; నిత్య, సత్య, వచనుండు= 
ఎల్లప్పుడు సత్యాన్నే పలికేవాడు; నా, నియోగంబునన్‌= నా ఆజ్ఞవలన; నీ, అనుమతంబునన్‌= నీఅనుమతితో; భవత్‌+భ్రాత్క 
క్షేతంబులయందున్‌= నీయొక్క తమ్మునిభార్యలయందు; సంతానంబు, పడయును, అనినన్‌= సంతానాన్ని పొందుతాడు 
అని చెప్పగా; ఆ+మహర్షి కీర్తనంబు, విని= ఆ గొప్పమునియైన వ్యాసుని ప్రశంస విని; భీష్ముండు; కరకమలంబులు, మొగిచి= 
తామరలవంటి చేతులు జోడించి; వ్యాసభట్టారకు (డు; ఉన్న; దిక్కునకున్‌, 'మొక్కి= నమస్కరించి; తొల్లి= పూర్వం; జగంబులు= 
లోకాలను; ఉత్సాదించిన= సృష్టించిన; ఆదిమ, (బ్రహ్మకున్‌, కల్మ సామర్థ్యంబు, కల, వేదవ్యాసుండు= ఆద్యు డైన (బ్రహ్మ 
కున్న నేర్పు కల వేదవ్యాసుడు (వేదాలను విభజించటంవలన వేదవ్యాసుడని పిలువబడతాడు); ఈ+కురు, వంశంబున్‌, 
ప్రతిష్టించును= ఈ కురువంశాన్ని నిలువబెట్టుతాడు; అది, ఎల్లవారికిన్‌, అభిమతంబు+అ, అనినన్‌= అది అందరికీ 
ఆమోదమే అని అనగా; సత్యవతి; కురువంశ+ఉద్వహన+అర్థంబు= కురువంశాన్ని ఉద్దరించటంకొరకై; పారాశర్యున్‌= పరాశరుని 
కుమారుడైన వ్యాసుడిని; తలంచుడున్‌= స్మరించగా; ఆ క్షణంబు+అ= అప్పుడే. 


తాత్సర్యం: ఆ విధంగా అనగా భీష్క్ముడిమాటలకు సత్యవతి సంతోషపడి, పూర్వం తాను కన్యగా ఉన్నప్పుడు 
పరాశరమహర్షి తనను కోరటం, ఆ మునివరంవలన తన కన్యాత్యం దోషంలేకుండా ఉండటం, అతడి దయవలన 
యమునానదిలోని ద్వీపంలో వ్యాసుడు కన్యకుపుట్టినవాడుగా తనకు జన్మించటం, తనకెప్పుడైనా పనిపడినట్టెతే 
వెంటనే తనను తలంచుకొమ్మని చెప్పి అతడు తపోవనానికి పోవటం భీష్ముడికి చెప్పింది. కృష్ణద్వైపాయనుడు (ద్యాసుడు) 
తన తపస్సు అనే అగ్నితో పాపాలు అనే కట్టెలను కాల్చివేసిన తేజస్వి, సమస్తధర్మాలను తెలిసినవాడు. ఎల్లప్పుడూ 
సత్యం మాటాడేవాడు. నా ఆజ్ఞచేతనూ నీ అంగీకారంవలననూ నీ తమ్ముడి భార్యలందు సంతానాన్ని పొందుతాడు” 
అని అన్నది సత్యవతి. భీష్ముడు ఆ మహర్షి ప్రశంస విని చేతులు జోడించి వ్యాసుడున్న దిక్కుకు తిరిగి మొక్కి 
'పూర్వం లోకాలను సృష్టించిన మొదటిబ్రహ్మదేవుడికున్న సామర్థ్యంగల వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలపాలి. 
ఇది అందరికి అంగీకారమే” అని అనగా సత్యవతి కురువంశాన్ని ఉద్దరించటంకొరకు వేదవ్యాసుడిని మనసులో 
తలచుకోగానే వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. నీలగిరీంద్ర శృంగమున నిర్మల మైన సువర్ణవల్లరీ 
జాలమువోని పింగళవిశాలజటాచయ మొప్పంగా వచ 
శీలలితుండు వచ్చి నిలిచెన్‌ హరినీలవినీల విగ్రహా 
రాళరుచుల్‌ వెలుంగ6గ6 బరాశరసూనుండు తల్లిముందటన్‌. 240 


ప్రతిపదార్థం: నీలగిరి+ఇం(ద్ర, శృంగమునన్‌= శ్రేష్టమైన నల్లనికొండయొక్క శిఖరంమీద; నిర్మలము+ఐన= స్వచ్చమైన; 
సువర్ల వల్లరీ, జాలము, పోని= బంగారుతీగల సమూహంవంటి; పింగళ, విశాల, జటా, చయము+జఒప్పంాన్‌= గోరోజనం 
వంటి రంగు గలిగి వ్యాపించి ఉన్న జడలయొక్క సమూహం అందంగా ఉండగా; వచస్‌+శ్రీ, లలితుండు= వాక్కు అనెడి 
సంపదచేత మృదువైనవాడు (మృదువైనవాక్కులనెడి సంపద కలవాడు); హరినీల, వినీల, విగ్రహ+అరాళరుచుల్‌, వెలుంగం 
గన్‌= ఇంద్రనీలం అనే రత్నంవలె దట్టమైన నీలవర్లం గల ఆకారంనుండి వెలువడే కాంతులు; వెలుంగంగన్‌= (ప్రకాశించగా; 
పరాశర, సూను(డు= పరాశరమహర్షికి సత్యవతియందు పుట్టినవాడైన వ్యాసుడు; వచ్చి= వచ్చి; ముందటన్‌= తల్లిఎదుట; 
నిలిచెన్‌= నిలిచాడు. 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (శ్రేష్టమైన నల్లనికొండయొక్క శిఖరంమీది అచ్చమైన బంగారు తీగల సమూహం వలె గోరోజనంవంటి 
రంగుతో వ్యాపించిఉన్న జడలసమూహంతో ఒప్పారి మృదువైన మాట లనెడి సంపదతో కూడిన వేదవ్యాసుడు ఇంద్ర 
నీలం అనే మణివలె నీలకాంతులు (ప్రకాశిస్తూ ఉండగా వచ్చి తల్లిముందట నిలిచాడు. 


విశేషం: అలం: ఉపమ. నవరత్నాలలో ఒకటి నీలం, వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్యరాగ, మరకత, మాణిక్య, నీల, (ప్రవాళ, 

ముత్యాలు నవరత్నాలు. ఈ పద్యరచనలో శ్లేషము అనే శబ్దగుణం, అక్షరరమ్యత గమనింపదగినవి. 

వ. సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యాప్రథమపుత్రు నతిహర్షంబునం గౌయగిలించుకొని 
యవిరళపయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న నమ్మునివరుండును దల్లి 
బాప్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సరభూసురవరులతో విధిపూర్వకంబుగా 
భీష్ముండు సేసిన యర్భ్రాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న నమ్మహామునిం గుశలం బడిగి సత్యవతి 
యి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: సుగమం. 


తాత్సర్యం: చాలకాలం తరువాత వచ్చిన ఆ మొదటికొడుకును సత్యవతి అమితసంతోషంతో కౌగిలించుకొని 
తెరపిలేకుండ [స్రవించే చనుబాలధారలతోనూ, ఆనందంతో కలిగిన కన్నీటిధారలతోనూ అభిషేకిస్తూ ఉండగా, ఆ 
మునిశ్రేష్ణుడు తల్లికన్నీటిని తుడిచి నమస్కరించాడు. పురోహితుడిని ముందుంచుకొని బ్రాహ్మణశ్రేష్టులతో కలసి 
నియమానుసారంగా భీష్ము డిచ్చిన అర్జ్యాద్యతిథిపూజలు (గ్రహించాడు. ఆ పై సుఖంగా అసనంమీద కూర్చుండి 
ఉండగా సత్యవతి ఆ మహామునిని క్షేమాదులు అడిగి ఈ విధంగా అన్నది. 
క. జనకునకును స్వామిత్వము | తనయోద్దేశమున( గలిమి తథ్యమ; యది య 

జ్ఞననికిం గలుగున కావునం । జను6 బని బంపంగ నిన్ను జననుత! నాకున్‌, 242 
ప్రతిపదార్థం: తనయ+జఉద్దేశమునన్‌= కొడుకునుబట్టి; జనకునకును= తండ్రికి; స్వామిత్వము= ప్రభుత్వం, ఆజ్ఞ ఇచ్చే 
అధికారం; కలిమి= కలిగిఉండటం; తథ్యము+అ= నిజం; అది= ఆ (ప్రభుత్వం, అధికారం, ఆ+జననికిన్‌= ఆతల్లికికూడ; 


కలుగును+అ= తప్పక కలుగుతుంది; కావునన్‌= కాబట్టి; జననుత= (ప్రజలచేత ప్రశంసింపబడినవాడా! (వ్యాసా!); నాకున్‌; 
నిన్నున్‌; పనిన్‌, పంపంగన్‌= ఈ పని చేయుమని ఆజ్ఞాపించటం; చనున్‌= ఉచితమే జౌతుంది. 


తాత్పర్యం: కొడుకుల లక్ష్యంలో తండ్రికి ఆజ్ఞాపించే అధికారం తప్పకుండా ఉంటుంది; అట్లాగే తల్లికికూడ 
అటువంటి అధికారం కలుగుతుంది కాబట్టి లోకంచేత కీర్తింపబడే వ్యాసుడా! నీకు పనిచెప్పి చేయు మని 
ఆజ్ఞాపించటం నాకు ఉచితమే జొతుంది. 
చ. అనుపమరాజ్యసంపదకు నర్వుడు వంశము విస్తరింపనో 

పినసుచరిత్రుం డీసుతుండు భీష్ముడు; దొల్లియు( దండ్రికిం బ్రియం 

బనఘుండు సేయుచుండి నిఖిలావనిరాజ్యనివర్తనంబునుం 

దనర(గ బ్రహ్మచర్యమును దాల్చె జగద్విదితప్రతిజ్ఞు డై. 243 


ఆదిపర్వము - చతుర్జాశ్వాసను 441 
GC) 
ప్రతిపదార్థం: అనుపమ, రాజ్య, సంపదకున్‌, అర్హుండు= సాటిలేని రాజ్య మనే సంపదకు యోగ్యుడైనవాడున్నూ; వంశము, 
విస్తరింపన్‌, ఓపిన, సుచరిత్రుండు= వంశాన్ని వృద్దిచేయ గల మంచిప్రవర్తన కలవాడున్నూ; (అయిన); భీష్ముడు; తొల్లియున్‌= 
పూర్వం; అనఘు(డు= పాపరహితు(డైనవాడు (భీష్ముడు); ఈ సుతుడు= ఈ కుమారుడు; తండ్రికిన్‌= తండ్రియైన 
శంతనుడికి; ప్రియంబు= సంతోషాన్ని; చేయుచున్‌+ఉండి= కలిగిస్తూఉండి; నిఖిల+అవని, రాజ్య, నివర్తనంబునున్‌= సమస్తమైన 
భూసా(మ్రాజ్యాన్ని త్యజించటమూ; బ్రహ్మచర్యమును= వివాహముచేసికొనకుండ ఉండేవ్రతమూ; తనరంగన్‌= ఒప్పునట్టుగా; 
జగత్‌+విదిత, ప్రతిజ్ఞండు+ఐ= లోకానికి తెలియబడిన ప్రతిజ్ఞకలవాండై (లోకంలో (ప్రసిద్దికెక్కేటట్లు |ప్రతిజ్ఞుచేసినవాడై అనిభావం); 
ఇ ల రూ థె G2 వ ళ్‌ 

తాల్చెన్‌= ధరించాడు. 


తాత్పర్యం: సాటిలేని రాజ్యసంపదకు అర్హత కలవాడూ, వంశాన్ని విస్తరింపజేయగల ఉత్తమ(ప్రవర్తన కలవాడూ, 
పాపరహితుడూ అయిన ఈకుమారుడు భీష్ముడు, పూర్వం తన తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ సకలసా(మ్రాజ్యాన్ని 
త్యజించి, బ్రహ్మచర్యవ్రతాన్ని ఒప్పారగా తాల్చి లోకంలో (ప్రసిద్ది కెక్కేటట్లు ప్రతిజ్ఞ చేశాడు. 


విశేషం: భీష్ముని వర్లనం కాంతి అనే శబ్దగుణప్రధానంగా సాగటం సముచితంగా ఉన్నది. 


క. ఈయన్వయవిచ్చేదము । నీ యెజటుంగని యదియె సన్మునిస్తుత! జగముల్‌ 
నీయంద నిలిచినవి గా । వే యిక్కాలత్రయప్రవృత్తులతోడన్‌. 244 


ప్రతిపదార్థం: ఈ, అన్వయ, విచ్చేదము= ఈవంశం(పరంపర)సాగక ఇంతటితో తెగిపోవటం; నీ, ఎజుంగని, అదియె?= నీకు 
తెలియనిదా?; సత్‌+ముని, స్తుత= ఉత్తములైన బుషులచేత కీర్తింపబడేవాడా! (వ్యాసుడా!); ఈ+కాల, త్రయ, (ప్రవృత్తుల 
తోడన్‌= భూత, భవిష్యత్‌, వర్తమానా లనే మూడుకాలాలయొక్క స్వభావాలతో కూడిన; జగముల్‌= లోకాలు; నీ, అందున్‌+అ, 
నిలిచినవి, కావే= నీయందే ఉన్నవికదా! 


తాత్సర్యం: ఈ వంశం ఇంతటితో ఆగిపోవటం (ఈవంశసంతతి పరంపర ఇంతటితో తెగిపోవటం) నీకు 
తెలియనిది కాదుకదా! మహామునులచే స్తుతింపబడే నీయందే మూడుకాలాలస్వభావాలతో మసలే జగత్తంతా 
నిలిచిఉన్నదికదా! (నీవు సర్వకాలసర్వజ్ఞుడవు అనిభావం). 


క. ధృతి నీయనుజుం డై వి । శ్రుతు డైన విచిత్రవీర్యు సుక్షేత్రములన్‌ 
సుతులం బడయుము కుల మవి । రతసంతతి నెగడ దేవరన్యాయమునన్‌. 245 


ప్రతిపదార్థం: నీ, అనుజుండు+ఐ= నీతమ్ముడై; విశ్రుతుండు+ఐన= కీర్తికెక్కినవాడైన; విచిత్రవీర్యు, సుక్షేత్రములన్‌= 
విచిత్రవీర్యునియొక్క భార్యలయందు, ధృతిన్‌= సంతోషంతో; దేవరన్యాయమునన్‌= దేవరన్యాయంతో (క్షత్రియవంశం 
సంతతిలేకుండ విచ్చిన్నమైపోతున్నప్పుడు ఉత్తమబ్రాహ్మణుడివలన క్షత్రియవనితలయందు సంతానం పొందటం దేవరన్యాయం); 
కులము= వంశం; అవిరత, సంతతి, నెగడన్‌= ఆపు లేని సంతానంతో వర్షిల్లగా సుతులన్‌, పడయుము= కొడుకులను 
పొందుము. 


తాత్పర్యం: నీతమ్ముడుగా (ప్రసిద్ది చెందిన విచిత్రవీర్యుడియొక్క భార్యలయందు దేవరన్యాయాన్ని అనుసరించి 
సంతోషంతో ఈకులం ఎప్పుడూ ఎడతెగనిసంతతితో ఉండేటట్టు కుమారులను పొందుము. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: భర్త అనపత్యుడై చనిపోతే స్త్రీ ఆ భర్తసోదరుడివలన సంతతిని పొందటం దేవరన్యాయము. 


క. నీ కారణమున వంశ మ । నాకుల మై నిలుచుటయు. దదాప్తులు. బ్రజలున్‌ 
శోకభయంబులు విడుతురు, । నాకును భీష్మునకు( గడు మనఃప్రియ మెసంగున్‌. 246 


ప్రతిపదార్థం: నీ, కారణమునన్‌= నీవు కారణంగా; వంశము= భరతవంశం; అనాకులము+ఐ= చెదరిపోనిదై; నిలుచుటయున్‌= 
స్థిరపడుటయూ; తద్‌+ఆప్తులు= ఆ వంశయోగక్షేమాలు కోరే హితులూ; (ప్రజలున్‌= రాజ్యప్రజలు; శోక, భయంబులు, 
విడుతురు= దుఃఖాన్నీ భయాన్నీ విడిచిపెడతారు; (వంశం విచ్చిన్నమౌతుందనే శోకం విచిత్రవీర్యుని తరువాత రాజ్యానికి 
రాజుండడేమో అనే భయం నిడిచిపెడతారని భావం); నాకును= (సత్యవతికిని); భీష్మునకున్‌, కడున్‌, మనస్‌+ప్రియము+ 
ఎసంగున్‌= ఎక్కువయైన మానసికసంతోషం కలుగుతుంది. 


తాత్సర్యం: నీవు కారణంగా భరతవంశం చెదరిపోకుండ స్థిరపడటమూ, ఆ వంశహితం కోరే ఆత్మీయులు, 
దేశప్రజలు దుఃఖాన్నీ భయాన్నీ వదలిపెట్టటమూ జరుగుతుంది. నాకూ, భీష్ముడికీ ఎంతో సంతోషం కలుగుతుంది. 


క. అని సత్యవతి నియోగిం । చిన వేదవ్యాసు€ 'డట్ల చేయుదు; నిది యెం 
దును గల ధర్మువ; యెప్పుడు । వినంబడు నానాపురాణ వివిధశ్రుతులన్‌. 247 
ప్రతిపదార్థం: అని; సత్యవతి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; వేదవ్యాసుండు= అట్టు+అ= ఆవిధంగానే; చేయుదును= 


చేస్తాను; ఇది, ఎందును, కల, ధర్మువు+అ= ఇది అన్నిచోట్ల ఉన్న ధర్మమే; నానా, పురాణ, వివిధ, (శ్రుతులన్‌= అనేకపురాణాల్లోనూ, 
వివిధ వేదాలలోనూ, జన(శ్రుతి సంప్రదాయాల్లోనూ; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; వినంబడున్‌= (ప్రచారంలో ఉన్నది. 


తాత్సర్యం: ఈ విధంగా సత్యవతి ఆజ్ఞాపించగా వేదవ్యాసుడు ఇ ట్లన్నాడు - నేను నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. 
ఇది అంతటా ఉన్నధర్మమే. బహు పురాణాల్లోనూ, వేదాలలోనూ, జనశ్రుతిపరంపరలోనూ ఎప్పుడూ వినబడుతూ 
ఉన్నది. 


వ. “ఇక్మాశీరాజ దుహితలయందు ధర్మస్టితిం బుత్తోత్వత్తి/గావించెద; వీరలు నా చెప్పిన వ్రతం 
థి రూప తి 


బొకసంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్వుత్తులు పుట్టుదు' రనిన సత్యవతి యి ట్లనియె. 248 


ప్రతిపదార్థం: సుగమం. 
తాత్పర్యం: “ఈకాశీరాజ పుత్రికలయందు ధర్మనియమంతో పుత్రులను పుట్టిస్తాను. ఏరు నేను చెప్పిన వ్రతాన్ని 


(నియమాన్ని) ఒక సంవత్సరకాలం ఆచరించి పవిత్రమైన హృదయాలు కలిగినవారై ఉంటే ఉత్తములైన కొడుకులు 
పుట్టుతారు' అని అనగా సత్యవతి ఈవిధంగా అన్నది. 


క, ప్రకటముగ వంశవిస్తా । రకు లగు పుత్రకులం జిచ్చెరం బదయుదు; రరా 
జక మయిన ధారుణీప్రజ । కొక నిమిషం బయినం బ్రకృతి నుండ(గ లావే. 249 


ప్రతిపదార్థం: ప్రకటముగన్‌=లోకానికి తెలిసేటట్టుగా; వంశ, విస్తారకులు+అగు, పుత్రకులన్‌= వంశాన్ని పెంపొందించే కుమారులను; 
చెచ్చెరన్‌= వెనువెంటనే; పడయుదురు= పొందుతారు(కంటారు); అ, రాజకము+అయినన్‌, ధారుణి, (ప్రజకున్‌= 


ఆదిపర్వము చ తుర్దాశ్వాసను 443 


రాజులేనిరాజ్యప్రజలకు; ఒక, నిమిషంబు+అయినన్‌= ఒకక్షణకాలమైనప్పటికి; (ప్రకృతిన్‌, ఉండంగ, లావు+ఏ= సహజ 
శాంతస్వభావంతో ఉండటం అశక్యం కాదా! 


తాత్సర్యం: ప్రసిద్దంగా వంశాన్ని పెంపొందించే కొడుకులను వెంటవెంటనే వారు పొందుతారు. ఎందుకంటే 
రాజులేని రాజ్యప్రజలకు ఒకక్షణకాలమైనా సహజ శాంతస్వభావంతో ఉండటం అశక్యంకదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


చ. అవని యరాజకం బయిన యప్పడ భూప్రజయందు సర్వధ 
ర్మువులు( దొలంగు, దేవమునిముఖ్యులు వాయుదు, రోలి వృష్టిలే 
దవు, మణి యర్షువుల్‌ దటు(గు నందురు గావున గాలయాపనం 
బవితథవాక్య! చేయక నయంబున రాజ్యము నిల్పు మిత్తటిన్‌. 250 


ప్రతిపదార్థం: అవని= భూమి; అ, రాజకంబు+అయిన, అప్పుడు+అ= రాజులేకుండపోయినవెంటనే; భూ, (ప్రజ, అందున్‌= 
రాజ్యప్రజలలో; సర్వ, ధర్మువులు= ధర్మాలన్నీ; తొలంగున్‌= తొలగిపోతాయి; దేవ, ముని, ముఖ్యులు= దేవతలు, మునిశ్రేష్టులు 
లేదా దేవమునిశ్రేష్ణులు; పాయుదురు= దేశంవదలి వెడలిపోతారు; ఓలిన్‌= (క్రమంగా; వృష్టి, లేదు+అవు= వానలు లేకుండా 
ఉంటాయి; (కాటకం (కరువు) ఏర్పడుతుంది); మటి= ఇంకను; అర్జువుల్‌= వెలలు; తబుగును= పడిపోతాయి; అంటారు= 
అని చెప్పుతారు; కావునన్‌= కాబట్టి; అవితథవాక్య= మాటతప్పనివాడా! (సత్యవాక్యపాలకుడా); కాల, యాపన, చేయక= 
ఆలస్యం చేయకుండ; ఇత్తణీన్‌= ఈసమయంలో; నయంబునన్‌= పొందికగా; నేర్పుగా; రాజ్యము, నిల్పుము= రాజ్యాన్ని 
కాపాడు(ము). 


తాత్సర్యం: రాజ్యంలో రాజు లేకుండ పోయినవెంటనే రాజ్య ప్రజలలో ధర్మాలన్నీ తొలగిపోతాయి; దేవబుషిశ్రేష్టులు 
రాజ్యాన్ని వదలిపోతారు; (క్రమంగా వానలు లేకుండా పోతాయి; ఇక, వస్తువుల విలువలు పడిపోతాయి అని 
చెప్పుతారు కాబట్టి ఓ సత్యవాక్యపరిపాలకా! ఆలస్యం చేయక ఈ సమయంలో నేర్పుగా రాజ్యాన్ని నిలుపు(ము). 


క. దయ నీచే నుత్సాదితు | లయినసుతులు ద మెటుంగునంతకు భీష్ముం 
డయ నయశాలి సమర్గుం । డయి చేకొని రాజ్యభార మారయుచుండున్‌. 251 


ప్రతిపదార్థం: దయ, నీచేన్‌, ఉత్సాదితులు+అయిన, సుతులు= దయతో నీవలన పుట్టింపబడిన కొడుకులు; తమ్మున్‌+ఎటుంగు, 
అంతకున్‌= తమంతట తాము రాజ్యం నిర్వహించే తెలివి వచ్చేంతవరకు; భీష్ముండు; అయ, నయశాలి= శుభావహాలైన, నీతి 
యుక్త కార్యాలను, నిర్వహించే శక్తి కలవాడు. ('అయః శుభావహో విధికి” - అమరకోశము, 1 కాండము, కాలవర్గము, 29 
శో) సమర్భుండు= నిర్వాహకుడు; అయి; రాజ్యభారము; చేకొని= స్వీకరించి; ఆరయుచున్‌+ఉండున్‌= రక్షిస్తూ ఉంటాడు. 


తాత్సర్యం: దయతో నీవలన పుట్టించబడిన కొడుకులు తమంతట తాము తెలిసికొని రాజ్యంచేసేంతవరకు, 
భీష్ముడే రాజ్యానికి ఆవశ్యకాలు మంగళకరాలు, నీతిమంతాలు అయినా కార్యాలన్నీ సమకూర్చేవాడై సామర్ధ్యంతో 
రాజ్యకార్యభారాన్ని చేపట్టి నిర్వహిస్తూ ఉంటాడు. 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి బుతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబికకడకుం 
జని 'క్షేత్రజుం డైనవా(డు సుపుత్తుండు గావున ధర్యం బైన విధానంబున నీవు రాజ్యధురంధరుం డయిన 
కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు; మెల్లధర్మంబులకంటె( గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు; 
నేంటిరాత్రి నీకడకు దేవరుండు వచ్చుం; దదాగమనంబు. బ్రతీక్షించి యుండునది' యని కోడలి నొడంబటిచి 
యనేకసహస్రమహీసురులను దేవతలను బుషులను నిష్టఫోజనంబులం దనిపియున్న నారాత్రియందు .252 


తాత్సర్యం: అని సత్యవతి వ్యాసుడిని ఆజ్ఞాపించి ముట్టయి శుద్దిస్నానం చేసిఉన్న అంబిక వద్దకు పోయి 
(యజమానునిభార్య కన్నవాడు) పుత్రులలో ఉత్తమపు(త్రుడు కాబట్టి న్యాయమైన పద్దతిలో రాజ్యాన్ని ధరింపగల 
సమర్గుడైన కొడుకును నీవు పొంది భరతవంశాన్ని నిలుపుము. ధర్మాలన్నింటిలోకంటె వంశం నిలపటం ఉత్తమధర్శ్మం. 
నేటిరాత్రికి నీవద్దకు దేవరుడు (భర్తకు సోదరుడైన బ్రాహ్మణోత్తముడు) వస్తాడు. అతనిరాకకొరకు ఎదురుచూస్తూ 
ఉండవలసింది” అని కోడలిని అంగీకరింపజేసి పెక్కువేల బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు ఇష్టమైనవిందులు 
పెట్టి తృప్తులను చేసిఉండగా, ఆనాటిరాత్రి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'దేవరి- అంటే భర్తయొక్క సోదరుడు, 'దేవరన్యాయం'- 'అపుత్రాం గుర్వనుజ్ఞాతో దేవరః పుత్ర కామ్యయా'- అని 
యాజ్ఞవల్క్య స్మృతి (1.68). పుత్రవతి కాకుండానే భర్తను కోల్పోయిన స్త్రీ (విధవ) యందు, ఆమె దేవరుడు (భర్తసోదరుడు) 
పెద్దల అనుమతితో సంతానాన్ని పొందటం, దేవరన్యాయం. 


ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననము (సం. 1-100-4) 


క. “తివిరి సుతజన్మ మెన్నం । డవునొకొ దేవరుని వలన? ననుచును నవప 
ల్లవకోమలాంగి యంబిక । ధవళేక్షణ విమలశయనతలమున నున్నన్‌. 253 


ప్రతిపదార్థం: తివిరి= కుతూహలపడి; నవపల్లవ, కోమల+అంగి= (క్రొత్తచిగురాకువంటి దేహం గల సుకుమారవతి; ధవళ+-ఈక్షణ= 
తెల్లనిచూపులు కలది; అంబిక; దేవరుని వలనన్‌= పతి సోదరుడు, సంతానాన్ని కలిగించటానికై నియోగించబడిన బ్రాహ్మణోత్తముని 
వలన; సుత, జన్మము, ఎన్నండు+అవును+ఒకొ= కొడుకు పుట్టడం ఎప్పుడు కలుగుతుందో; అనుచును= అని తలపోస్తూ; 
విమల, శయన, తలమునన్‌, ఉన్నన్‌= శుభ్రమైన శయ్యపై ఉండగా. 


తాత్సర్యం: (క్రొత్తచిగురాకువంటి సుకుమార శరీరం కలిగి తెల్లనిచూపులతో ఒప్పారే అంబిక- దేవరుని వలన 'నాకు 
ఎప్పుడు కొడుకు పుట్టుతాడో!' అని తలపోస్తూ కుతూహలపడి శుభ్రమైన శయ్యపై పరుండి ఉన్నది. 


మధ్యాక్కర. 
అవసరజ్ఞం డయి వ్యాసు. డేతెంచె నంత నత్తపసి 
కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును 
దవినయన్నువ నల్ల నైన దీర్ణపుందనువును జూచి 
యువిద గన్నుంగవ మొగిచి తెజవక యుండె భయమున. 254 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 445 


ప్రతిపదార్థం: వ్యాసుడు; అవసర, జ్ఞుండు+అయి= తగినవేళ అది అని తెలిసినవాడై; ఏతెంచెన్‌= వచ్చాడు; అంతన్‌= 
అప్పుడు; ఆ+తపసి= ఆమునియొక్క; కవిల, గడ్డంబును= (కపిలశబ్దభవం కవిల) గోరోజనంవంటి రంగుగల గడ్డాన్నీ; కవిల, 
జడలును= గోరోజనంవంటి రంగుగల జడలుకట్టిన తలజుట్టునూ; కవిల, కన్నులును= గోరోజనంవంటి రంగులో ఉన్న 
కళ్ళనూ; తవిన= (తగిన); అన్నువ= సన్ననైన; నల్లన+ఐ= నల్లనిరంగుగలది అయిన; దీర్భపున్‌, తనువును= పొడుగాటి 
శరీరమునూ; చూచి; ఉవిద= వనిత(అంబిక); భయమునన్‌= భయంతో; కన్నుంగవ, మొగిచి, తెణవక, ఉండెన్‌= కన్నులజంటను 
మూసి తెరువకుండానే ఉండిపోయింది. 


తాత్పర్యం: అది తగినవేళ అని తెలిసినవాడై వ్యాసుడు వచ్చాడు. అప్పుడు ఆ మునియొక్క గోరోజనంవంటి 

రంగులో ఉన్న గడ్డాన్నీ, జడలనూ, కళ్ళనూ, వాటికి తగినటుగా సన్నగా నలగా పొడుగా ఉన్న శరీరాన్ని చూచి అంబిక 
యి జ! యా శ 

భయంతో కన్నులురెండూ మూసికొని తెరవకుండానే ఉండిపోయింది. 


విశేషం: మధ్యాక్కరలోని ప్రతిచరణంలోనూ వరుసగా రెండు ఇంద్రగణాలూ, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలూ, ఒక 
సూర్యగణం ఉంటాయి. నన్నయ అయిదవ గణం మొదటి అక్షరంతో యతిమై(త్రి చేశాడు. ప్రాసనియమం ఉంది. 
“కవిలగడ్డంబును, కవిలజడలును, గవిలకన్నులును”- అనేపాదానికి “కపిలగడ్డంబును, కపిలజడలును, గపిలకన్నులును”- 
అనే పాఠాంతరం కనబడుతున్నది. దీనినిగురించి ఆంధ్రమహాభారతసంశోధితము[ద్రణంలో ఈ క్రిందివిధంగా వివరింపబడి ఉన్నది: 
“ ఇచ్చట కపిలగడ్డము అను పాఠము గ్రహించినచో వైరిసమాస మగుటయేకాక పవ(ప్రాస మేర్పడుచున్నది. ఇది నన్నయకు 
సమ్మతమగునో కాదో నిర్ణయించుట కాధారములేదు. తాళప(త్రప్రతు లన్నియును, శష (ప్రతులును కపిలగడ్డము అను 
పాఠమునే (గ్రహించినవి. 'కవిలి కపిలశబ్దవైకృత మని శబ్దరత్నాకరము. కాని, [ప్రాచీనశాసనములందు కపిలగోవు అనుటకు 
కవిల అనురూపము వినవచ్చును. వేగవిరాళు వంటిరూపములు కాన్పించుచున్నవి. దీనినిబట్టి కపిలశబ్దమునకు కవిలరూపము 
ప్రాచీనమైనది కలదు. నన్నయ యీకవిలరూపము నిచ్చట వాడెనని సరిపుచ్చుకొనవలెను. మజియొక సందర్భమునందు 
కపిలశబ్దమును నన్నయ (ప్రయోగించెను. “అమరసువర్లశృంగ (1-15) ఇత్యాదిపద్యమునందు కపిలం బగు గోశతంబు అని 
ప్రయోగము కన్సించుచున్నది. ప, వలకు, అభేదవర్గయతిని అప్పకవి యంగీకరించెను. సంధిగత మైనప్పుడు గసడదవాదేశముచేప, 
వలకు (ప్రాస యంగీకరింపబడినది. అట్టిచోప, వలకు అభేదవర్గనియతిచే క్వాచిత్కమైన (ప్రాసయుండెనేమో తెలియదు. 
గవురుగడ్డంబును అనుపాఠమును వినవచ్చుచున్నది. (ఆముద్రిత[గ్రంథచింతామణి- సంపుటము 16, సంచిక2, పుట17, 
సం.1903). ఇచ్చట సంస్కృతమూలమునందు భిన్నవిశేషణములు వాడబడియున్నవి. “తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తే ఎ 
“లోచనే బిభ్రూణీచైవ శ్మశ్రూణి దృష్ట్యా దేవీన్వమీలయతొో. నన్నయ కూడ ఇదేమార్గము నవలంబించి భిన్నవిశేషణములను వాడె 
నని భావించవచ్చును. అప్పుడు గవురుగడ్డము, కపిలజడలును, కపిలకన్నులును అని నన్నయ (ప్రయోగించియుండెనని 
ఊహింపవచ్చును. (ప్రథమసంపుటము-పుట.245 (అథస్వూచికు. 


వ. కృష్ణద్వైపాయనుండును దానికింబుత్రదానంబు సేసి 'యాయంబికయందు బలపరాక్రమవంతుం డయిన 
కొడుకు పుట్టు; వాండు మాతృదోషంబున నంధుం డగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం 
గృష్టద్వైపాయనుంబ్రార్థించి' యింకనంబాలికయం దొక్కకొడుకుంబడయు' మని నియోగించిన 
నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన, నదియుం దనవేషంబునకు వెటిచి వెల్లనైయున్న 
నక్కోనులికిం బుత్తదానంబుసేసి' యీాయంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు 
నగుపుత్తుండు పుట్టు; వాండును మాతృదోషంబున( బాండుదేహుం డగు” నని చెప్పి యరిగిన. 255 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృష్ణద్వైపాయనుండును= వ్యాసుడును; దానికిన్‌= ఆమెకు; పుత్ర, దానంబు, చేసి= కొడుకు కలుగునట్టుగా 
చేసి; ఈ, అంబిక, అందున్‌= ఈ అంబికకు; బల, పరా(క్రమవంతుండు+అయిన= దేహబలం, పౌరుషం కలిగినవాడైన; 
కొడుకు, పుట్టున్‌= కొడుకు పుట్టుతాడు; వా(డు= అతడు; మాతృ, దోషంబునన్‌= తల్లియొక్క పొరపాటువలన; అంధుండు+ 
అగున్‌= గ్రుడ్డివాడుబౌతాడు; అనినన్‌= అనిచెప్పగా; విని; విషజ్ఞ్య చిత్త అయి= దుఃఖంతో నిండిన హృదయం కలిగినదై; 
సత్యవతి; వెండియున్‌= మరల; కృష్ణద్యైపాయనున్‌, (ప్రార్థించి= వ్యాసుడిని వేడికొని; ఇంకన్‌= మరియు; అంబాలిక, అందున్‌; 
ఒక్క, కొడుకున్‌, పడయుము+అని= ఒకకొడుకును పొందు మని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; ఎప్పటి+అట్టు+అ= 
ఇదివరకువలెనే; ఆ, మునివరుండు= ఆ బుషిశ్రేష్టుడు; అంబాలిక, కడకున్‌, చనినన్‌= అంబాలికవద్దకు పోగా; అదియున్‌= 
ఆమెకూడ; తన, వేషంబునకున్‌= తనయొక్క (వ్యాసుడియొక్క) ఆకారానికి; వెజచి= భయపడి; వెల్లన్‌+ఐ, ఉన్నన్‌= 
తెల్లబోయి ఉండగా; ఆ+కోమలికిన్‌= ఆ చక్కనిదానికి; పుత్రదానంబు, చేసి= పుత్రుడిని ఇచ్చి (కొడుకు కలిగేటట్లుచేసి); ఈ, 
అంబాలిక, అందున్‌; మహత్‌+బల, పరాక్రమ, గుణవంతుండు= గొప్పదైన దేహబలం, పౌరుషం, అనే గుణాలు కలవాడు; 
వంశకరు(డున్‌= వంశాన్ని నిలిపేవాడు; అగు; పుత్రుండు, పుట్టున్‌= కొడుకు పుట్టుతాడు; మాతృ, దోషంబునన్‌= తల్లిపొరపాటు 
కారణంగా; పాండు, దేహుండు+అగున్‌= తెలుపు (మించిన పచ్చని) రంగుగల శరీరం కలవాడు బౌతాడు; అని, చెప్పి, 
అరిగినన్‌= అని, పలికి, వెడలిపోగా. 


తాత్సర్యం: వ్యాసుడు అంబికకు పుత్రుడు కలిగేటట్టు అను(గ్రహించి, ఆమెకు దేహబలం, పరాక్రమం కలవాడైన 
కొడుకు పుట్టుతాడనీ, తల్లిపొరపాటువలన అతడు (గ్రుడ్డివాడౌతా డనీ చెప్పాడు. ఆ మాటలువిని సత్యవతి విచారంతో 
నిండిన మనస్సుతో మరల వ్యాసుడిని వేడికొని అంబాలికయందు ఒక్కకొడుకును పొందు మని ఆజ్ఞాపించగా, 
ఎప్పటివలెనే ఆమునిశ్రేష్ణుడు అంబాలికవద్దకు వెళ్ళగా, ఆమెకూడ వ్యాసుడి వేషాన్నిచూచి భయపడి తెల్లబోయి 
ఉన్నది. వ్యాసుడు ఆమెకు పుత్రుడిని ప్రసాదించి ఆ అంబాలికకు గొప్ప దేహబలం, పౌరుషం (అనే) మంచి 
గుణాలు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు (వంశకర్తగా వంశానికి కీర్తితెచ్చేవాడు) అయిన కొడుకు పుట్టుతాడు. 
వాడుకూడ తల్లిపొరపాటు కారణంగా తెల్లనిరంగు (పాండువర్లం) గల దేహం కలవా డౌతాడు అని చెప్పి వెళ్ళిపోగా. 


నిశేషం: వ్యాసుడు పుత్రదానం చేసినప్పుడు అంబిక, అంబాలికలు ఉన్న స్థితులను బట్టి వారు కనే కొడుకులకు దోషాలు 
ఏర్పడ్డాయి. అంబిక కన్నులు మూసికొని తెరవలేదు కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు (ధృతరాష్ట్రుడు) (గ్రుడ్డివాడైనాడు. అంబాలిక 
తెల్లబోయి ఉన్నది కాబట్టి ఆమెకొడుకు (పాండురాజు) పుట్టుకతోనే పాండువర్లంతో వెలువడ్డాడు. వారిరువురి తారతమ్యంకూడ 
వ్యాసుడు నిర్దేశించాడు. (గ్రుడ్డివాడు 'బలపరా(క్రమవంతుడు' జొతాడనీ, పాండురాజు 'మహాబలపరాక్రమ గుణవంతుడు” 
“వంశకరుడు జౌతాడనీ చెప్పాడు. భారతంలో ధృతరాష్ట్ర పాండురాజుల జాతకాలు వ్యాసుడు వారు పుట్టకపూర్వమే నిర్ణయించాడు. 
ఈ తారతమ్యాన్ని ముందు పద్యాలలో వివరిస్తున్నాడు నన్నయ. 


క. బలవ న్మదనాగాయుత | బలయుతుండు సుతుండు పుట్టిః బ్రజ్ఞాచక్షుం 
డలఘుండు ధృతరాస్తుం డా | లలనకు నంబికకు( గురుకులప్రవరుం దై. 256 


ప్రతిపదార్థం: బలవత్‌+మద, నాగ+అయుత, బలయుతు(డు= బలంతో మదించిన పదివేల ఏనుగులయొక్క 
బలంతోకూడినవాడైన; ప్రజ్ఞా చక్షుండు= బుద్దియే కన్నులుగా కలవాడు; అనగా (గ్రుడ్డివాడు అలఘు(డు= అల్పుడుకానివాడు; 
ధృతరాష్ట్రుడు; ఆ, లలనకున్‌= ఆయింతికి; అంబికకున్‌; కురుకుల, ప్రవరుండు+ఐ= కురువంశంలో ్రేష్టుడై; సుతుండు= 
కొడుకు; పుట్టెన్‌= పుట్టాడు. 


ఆదిపర్వము - చతుర్గాశ్వాసము 447 


తాత్సర్యం: బలం కలిగి మదించిన పదివేలేనుగులబలంతో కూడుకొన్నవాడు. బుద్దియే చూపుగా కలవాడు (కళ్ళు 
లేకపోయినా బుద్దితో (గ్రహింపగలిగినవాడు); అల్పుడు కానివాడు అయిన ధృతరాష్ట్రుడు అంబికకు కురువంశ ్రేష్టుడుగా 
కొడుకై పుట్టాడు. 


క. అంబాలికకును గుణర । త్నాంబుధి పాండుర విరాజితాంగుండు ప్రభవిం 
చెం బాండురాజు గురువం । శంబు ప్రతిష్టంప ధర్మసర్వజ్ఞుం డై. 257 


ప్రతిపదార్థం: అంబాలికకును= అంబాలికకుకూడ; గుణరత్న+అంబుధి= మంచిగుణాలు అనే రత్నాలకు సము|ద్రంవంటివాడూ; 
పాండుర, విరాజిత+అంగు(డు= తెల్లనిరంగు గల చర్మంతో (ప్రకాశించిన శరీరంకలవాడూ; (అయిన); పాండురాజు; కురు, 
వంశంబు, ప్రతిస్టింపన్‌= కురువంశాన్ని సుస్థిరంగా నిలపటానికి; ధర్మ, సర్వజ్ఞుండు+ఐ= ధర్మాలన్నీ తెలిసినవాడై; ప్రభవించెన్‌= 
పుట్టాడు. 


తాత్సర్యం: అంబాలికకుకూడ సద్గుణాలనే రత్నాలకు సముద్రవంవంటివాడూన్నూ; తెల్లని రంగుతో (ప్రకాశించే 
మేను కలవాడూ అయిన పాండురాజు కురువంశాన్ని స్థిరంగా నిలపటానికి సర్వధర్మాలు తెలిసినవాడుగా పుట్టాడు. 


వ. ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకర్మాదిక్రియ 
లొనరించినంత. నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖీత యయి సత్యవతి వెండియు. బారాశర్యుం 
దలంచుడు, నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న 'నీయంబికకు( బ్రథమపుత్తుం 
డంధుం డయ్యె; నింక నొక్కకొడుకు రూపవంతుం బడయు' మనిన, 'నియతతాత్మ యగునేని సుపుత్తుండు 
పుట్టు'ననవుడు, సత్యవతి తొల్లింటియట్ల కోడలి నియోగించిన, నక్కోనులి యమ్మునివరు వికృతవేషరూప 
గంధంబుల కోపక రోసి, తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన, 
వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుండై దానికిం బుత్రదానంబు సేసిన.258 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; (క్రమంబునన్‌, పుట్టిన= వరుసగా పుట్టిన; ధృతరాష్ట్ర పాండుకుమారులకున్‌; బ్రాహ్మణ, 
సమేతుండు+ఐ= (బ్రాహ్మణులతో కూడుకొనినవాథజై; భీష్ముండు; జాతకర్మ+ఆది, క్రియలు+ఒనరించిన, అంతన్‌= 
శిశువుపుట్టినప్పుడు చేసే సంస్కారం మొదలైన చేయదగిన పను లన్నింటిని చేసిన తరువాత; సత్యవతి; ఆంబికేయున్‌, 
జాత్యంధున్‌, చూచి= అంబికయొక్క కొడుకును పుట్టుగ్రుడ్డివాడిగా చూచి; దుఃఖిత+అయి= బాధపడినదై; వెండియున్‌= 
మరల; పారాశర్యున్‌, తలంచుడున్‌= వ్యాసుడిని స్మరించటంచేత; ఆ క్షణంబు+అ= వెంటనే; ఆ, మునివరుండు, వచ్చి= 
ఆబుషిశ్రేష్టుడు వచ్చి; పని+ఏమి, అని, అన్నన్‌= ఏమి పని ఉన్నది అని అడుగగా; ఈ, అంబికకున్‌; ప్రథమపు(త్రుండు= 
మొదటికొడుకు; అంధుండు+అయ్యెన్‌= గ్రుడ్డివా డైనాడు; ఇంకన్‌, ఒక్క కొడుకున్‌= ఇంకను మరొకకొడుకును; రూపవంతున్‌= 
అందగాడిని; పడయుము+అనినన్‌= పొందుము అని అనగా; నియత+ఆత్మ, అగును+ఏని= నిగ్రహంతో కూడిన హృదయం 
కలిగినది అయితే; సుపుత్రుండు= మంచికొడుకు; పుట్టును= పుట్టుతాడు; అనవుడున్‌= అనగా విని; సత్యవతి; తొల్లింటి, 
అట్టు+అ= ఇదివరకువలెనే; కోడలిన్‌, నియోగించినన్‌= కోడలిని ఆజ్ఞాపించగా; ఆ+కోమలి= ఆ అందగత్తె (అంబిక); 
ఆ+మునివరు, వికృత, వేష రూప, గంధంబులకున్‌= ఆ మునియొక్క (వ్యాసునియొక్క) వికారమైన వేషానికీ, ఆకారానికీ, 
మేనివాసనకూ; ఓపక= సహించలేక; రోసి= అసహించుకొని; తన, దాసిన్‌= తనయొక్క చెలికత్తెను; అనేక, భూషణ+అలంకృతన్‌, 
చేసి= పెక్కుసొమ్ములతో అలంకరింపబడినదానిగా చేసి; తన, శయన, తలంబునన్‌= తా నుండవలసిన పడకమీద; ఉండన్‌, 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 

పంచినన్‌= ఉండుమని ఆజ్ఞాపించగా; వ్యాసభట్టారకుండు= వ్యాసమహర్షి వచ్చి; దాని, చేసిన, ఇష్ట+ఉపభోగంబులన్‌, తుష్టుండు+ఐ= 
ఆ దాసి చేసిన ఇష్టమైన కామ(క్రీడల వలన సంతోషించినవాడై; దానికిన్‌= ఆమెకు; పుత్ర, దానంబు, చేసినన్‌= మగసంతానాన్ని 
ఇవ్వగా. 


తాత్పర్యం: ఈవిధంగా ధృతరాష్ట్రుడూ, పాండురాజు వరుసగా పుట్టగా, వారికి భీష్ముడు బ్రాహ్మణులతోకూడి 
జాతకర్మమొదలైన సంస్కారాలను చేయించగా, సత్యవతి అంబిక కొడుకును పుట్టుగ్రుడ్డివాడుగా తెలిసికొని దుఃఖించి 
మరల వ్యాసుడిని తలచింది. ఆ మునివరుడు వెంటనే వచ్చి పని ఏమున్నది?” అని అడుగగా, ఈఅంబికకు పుట్టిన 
మొదటికొడుకు (గ్రుడ్డివాడైనాడు కాబట్టి రూపవంతు డైన మరొక కొడుకును ఆమెయందు పొందు మని అడిగింది. 
“ఆమె నిగ్రహం కలిగిన హృదయంతో ఉంటే మంచికొడుకు పుట్టగలిడని వ్యాసు డన్నాడు. ఆమాట విని సత్యవతి 
ఇదివరకు వలెనే కోడలైన అంబికను ఆజ్ఞాపించింది. ఆమె ఆ మునియొక్క వికారమైన వేషాన్నీ, ఆకారాన్నీ, 
మేనివాసననూ సహించలేక, అసహ్యించుకొని తనదాసి నొకదానిని పెక్కుసొము శ్రలతో అలంకరించి తా నుండవలసిన 
సెజ్జమీద ఆమె ఉండేటట్లు ఆజ్ఞాపించింది. వ్యాసమహర్షి వచ్చి ఆ దాసి ప్రీతితో చేసిన కామక్రీడలకు సంతోషించి 
ఆమెకు పుత్రసంతానాన్ని ఇవ్వగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: దేహి తల్లికడుపులో పడినప్పటినుండి మరణించేవరకు పదహారు రకాలైన సంస్కారాలకు అర్హుడౌతాడు. వాటిని 
షోడశకర్మ లని అంటారు. అవి - గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మం, నామకరణం, అన్నప్రాశనం, చౌలం, 
ఉపనయనం, (ప్రాజాపత్యం, సౌమ్యం, ఆగ్నేయం, వైశ్వదేవం, గోదానం, సమావర్తనం, వివాహం, అంత్య(క్రియ. 


ఆ. చండకోపు( డయిన మాండవ్యమునివరు । శాపమున జముండు సంభవిల్లె 
విదురు6 డన6గ ధర్మవిదు(డు పారాశర్యు । వీర్యమునను భువి నవార్యబలుండు. 259 


ప్రతిపదార్థం: చండ, కోపుండు+అయిన= తీవ్రమైన కోపం కలవాడైన; మాండవ్య, మునివరు, శాపమునన్‌= మాండవ్యుడు 
అనే పేరుకల మునిశ్రేష్ణుడి యొక్క శాపంవలన; జముండు= యముడు; భువిన్‌= భూలోకంలో; పారాశర్యు, వీర్యమునను= 
వేదవ్యాసుడి శుక్షంవలన; విదురుండు+అనంగన్‌= విదురుడు అని పిలువబడే; ధర్మ, విదుండు= ధర్మవిషయాలలో పండితుడు; 
అవార్య, బలుండు= అడ్డగించటానికి వీలులేని బలంకలవాడు; సంభవిల్లెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: తీవ్రకోపన్వభావుడైన మాండవ్యమహర్షి పెట్టినశాపం కారణంగా యముడు భూలోకంలో 
వేదవ్యాసుడివీర్యంవలన ధర్మశాస్తపండితుడూ, ఎదురులేనిబలంకలవాడూ అయిన విదురుడుగా పుట్టాడు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 260 


తాత్సర్యం: అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు. 


మాండన్యోసాఖ్యానము (సం. 1-101-1) 


ఆ. సకలజీవరాశి సుకృత దుష్కృత ఫల । మెటి(గి నడుపుచున్న యట్టి ధర్ముం 
డొంద శూద్రయోనియందు మాండవ్యుచే । శప్తుండై యదేల సంభవించె? 261 


ఆదిపర్వము - చతుర్థాశ్వాసము 449 


ప్రతిపదార్థం: సకల, జీవ, రాశి, సుకృత, దుష్కృత, ఫలము= సమస్తమైన జీవులయొక్క సమూహంయొక్క పుణ్యాలయొక్క 
పాపాలయొక్క ఫలాన్ని; ఎటిగ= తెలిసికొని; నడపుచున్‌+ఉన్న= ధర్నాన్ని నడుపుతూ ఉన్న; అట్టి; ధర్ముండు= ఇటువంటి 
యమధర్మరాజు; మాండవ్యుచేన్‌, శప్తుడు+ఐ= మాండవ్యుడిచేత శపింపబడినవాడై; శూద్ర, యోని, యందున్‌= శూద్రవనితయందు; 
ఒందన్‌= పుట్టుకపొందటం; అది= అనేది; ఏల, సంభవించెన్‌= ఏకారణంవలన కలిగింది? 


తాత్పర్యం: సమస్త జీవసమూహాల పుణ్యపాపాల ఫలాలను తెలిసి వాటికి తగిన ధర్మం నడుపుతూ ఉన్నఇటువంటి 
యమధర్మరాజుకు మాండవ్యుడిచేత శపింపబడి శూద్రవనితకు పుట్టెస్థితి ఎందుకు కలిగింది? 


విశేషం: ఈపద్యానికిబదులు- “సకలలోకధర్మమూర్తి యైన యముండుశూద్రుండైపుట్టుటయు మాండవ్యమునివరుండు 

శాపంబిచ్చుటయు నానతిమ్మనిన వానికి” అనే వచనం ఒకప్రతిలో కనబడుతున్నదని శ్రీమదాంధ్రమహాభారతసంశోధితము[ద్రణం 

చెప్పుతున్నది. (పు. 248). 

వ. అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె; మాండవ్యుం డను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం 
గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున నెడ గలుగు నడవిలో నాశ్రమంబు గావించి 
తద్ద్వారవృక్షమూలంబున నూర్థ్వబాహుం డయి మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు 
రాజు నర్ధంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమాను లై మాండవ్యుసమీపంబునం బాణి 
యయ్యాశ్రమంబులో డాంగిన, వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునిం గని 'రాజధనాపహారు లయిన 
చోరులు నీయొద్దన పాటిరెటవోయి రెజుంగుదేని చెప్పు మనిన నమ్ముని మౌనవ్రతుండు గావున. 
బలుకకున్నం గినిసి యయ్యాశ్రమంబులో. జొచ్చి వెదకి ధనంబుతోడ నామ్రుచ్చులం బట్టికొని. 262 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌, వానికిన్‌= అని (ప్రశ్నించగా, జనమేజయుడికి; వైశంపాయనుండు; ఇట్టు+అని, చెప్పెన్‌= 
ఈవిధంగా చెప్పాడు; తొల్లి= పూర్వం; మాండవ్యుండు+అను, బ్రహ్మర్షి= మాండవ్యుడు అనే పేరుగల (బ్రాహ్మణు డైన బుషి 
మహీ, వలయంబునన్‌, గల, తీర్థంబులు+ఎల్లన్‌= భూమండలంలో ఉన్న పుణ్యతీర్ణాల నన్నింటిని; ఏకచారి+అయి, సేవించి= 
ఒంటిగా తిరిగి సేవించుకొని; ఒక్క, నగరంబునన్‌= ఒక పట్టణ(ప్రాంతంలో; ఎడ, కలుగు, అడవిలోన్‌= దూరంగా ఉన్న 
అడవిలో; ఆ(శ్రమంబు, కావించి= కుటీరం కట్టుకొని; తద్‌+ద్వార, వృక్ష, మూలంబునన్‌= ఆ ఆ(శ్రమద్వారంలో ఉన్న 
చెట్టుయొక్క మొదట్లో; ఊర, బాహుండు+అయి= చేతులెత్తిఉంచినవాడై; మౌన వ్రతంబునన్‌= మాటాడకుండ ఉండే నియమంతో; 
తపంబు, చేయుచున్‌+ఉన్నన్‌= తపస్సుచేస్తూ ఉండగా; ఆ+నగరంబు, రాజు, అర్థంబు, (ముచ్చిలికొని= ఆపట్టణపురాజుయొక్క 
ధనాన్ని దొంగిలించి; (ముచ్చులు= దొంగలు; ఆరెకులచేతన్‌, అనుధావ్యమానులు+ఐ= తలారులచేత అనుసరింపబడుతున్నవారై; 
మాండవ్యు, సమీపంబునన్‌, పాణి= మాండవ్యుని వద్దకు పరుగెత్తి; ఆ+ఆ(శ్రమంబులో, డాంగినన్‌= ఆ ఆశ్రమంలో దాగుకొనగా; 
వారి, వెను, తగిలి, వచ్చిన, ఆరెకులు= వారిని అనుసరించి వచ్చిన తలారులు; ఆ+మునిన్‌, కని= ఆ బుషిని చూచి; రాజ, 
ధన+అపహారులు+అయిన, చోరులు= రాజుయొక్క డబ్బును దొంగిలించినవా రయిన దొంగలు; నీ, యొద్దన్‌+అ, పాణిరి= 
నీదగ్గరికే పరుగెత్తారు; ఎట+పోయిరి= ఎక్కడకు వెళ్లారు; ఎజుంగుదు(వు)+ఏని, చెప్ప్తుము+అనినన్‌= నీకు తెలిస్తే తెలియచెప్పు 
మని అనగా; ఆ+ముని, మౌన(వ్రతుండు, కావునన్‌= ఆ ముని మాటాడని దీక్షపట్టినవాడు కాబట్టి; పలుకక+ఉన్నన్‌= 
మాటాడకుండ ఉండగా; కినిసి= కోపగించి; ఆ+ఆ(శ్రమంబులోన్‌, చొచ్చి= (ప్రవేశించి; ధనంబుతోడన్‌; ఆ (ముచ్చులన్‌; 
పట్టికొని; 


తాత్సర్యం: ఆవిధంగా అడిగిన జనమేజయుడికి వైశంపాయనుడు ఈవిధంగా చెప్పాడు; పూర్వం మాండవ్యు డనే 
బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్ణాల నన్నిటిని తిరిగి తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంతదూరంగా 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకొని, దానిద్యారంలో ఉన్న వృక్షంమొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో 
తపస్సుచేస్తూ ఉండగా, ఆపట్టణపు రాజుయొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు తలారులు తమను వెంటాడుతూ 
ఉండగా మాండవ్యుడి సమీపానికి పరుగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కొన్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన తలారులు 
ఆ మునిని చూచి 'రాజధనం దొంగిలించిన దొంగలు నీదగ్గరికే పరుగెత్తి వచ్చారు. నీకు తెలిస్తే వారిజాడను చెప్పు” 
మని అడుగగా, ఆ ముని మౌనవ్రతంలో ఉండటంచేత మాటాడకుండ ఉండగా, కోపగించి ఆశ్రమంలో (ప్రవేశించి 
ఆ దొంగలను పట్టుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. తాన చోరులకును దాపికాండై వేష । ధారి మిన్నకేని తపముసేయు 
చున్నయట్టు పలుకకున్నవాండని యెగ్గు । లాడి యారెకులు నయంబు లేక. 263 


ప్రతిపదార్థం: తాను+అ= తానే; చోరులకును= దొంగలకు; తాపికాడు+ఐ= సంధానంచేసేవాడై; వేషధారి= మునివేషం 
ధరించినవాడై; మిన్నక+ఏని, తపము, చేయుచున్‌+ఉన్న+అట్టు= పలకకుండ ఉండే నెపంతో తపస్సు చేస్తున్నట్టు: పలుకక+ఉన్నవా(డు 
+అని= మౌనంగా ఉన్నా డని; ఎగ్గులు+ఆడి= నిందలు పలికి; ఆరెకులు= తలారులు, లేదా, రక్షకభటులు; నయంబు, లేక= 
నీతి తప్పి. 


తాత్సర్యం: ఆ మునియే దొంగలకు సంధానం చేసే దళారి అనీ, వేషం వేసికొని మౌనంగా తపస్సు చేస్తున్నట్లు 
మాటాడకుండ ఉన్నా డని నిందలుపలికి తలారులు నీతిమాలి. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. మాండవ్యు నామ్రుచ్చులతోన కట్టికొని వచ్చి రాజానకుంజూపి ధనంబొప్పించిన, రాజు నామ్రుచ్చులం జంపించి 
తపోవేషంబుననున్న మ్రుచ్చని యమ్మాండవ్యుని బురంబువెలుపల శూలప్రోతుం జేయించిన. 264 


తాత్సర్యం: మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసికొని వచ్చి రాజుకు చూపి ధనాన్ని ఒప్పగించగా, రాజు 
ఆ దొంగలను చంపించి, తపస్వివేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపలిభాగంలో 
ఇనుపశూలానికి గుచ్చబడినవాడై - కొణుత వేయబడినవాడై. 


క. మునివరు€ డట్లుండియు. దన । మనమున నతిశాంతు( డయి సమత్వమున( దప 
మ్మొనరించె ననశనుం డ । య్యును బహుకాలంబు ప్రాణయుక్తుం డగుచున్‌. 265 


ప్రతిపదార్థం: మునివరుండు= మునిశ్రేష్టుడు; అట్టు+ఉండియున్‌= ఆ విధంగా ఉండికూడ; తన, మనమునన్‌= తన 
మనస్సులో; అతి, శాంతుండు+అయి= మిక్కిలి శాంతంతో కూడినవాడై (నిర్వికారుడై); సమత్వమునన్‌= సుఖదుఃఖాలలో 
చలించని మనస్సుగలయోగంతో (సమత్వం యోగజఉచ్యతే); అనశనుండు+అయ్యును= ఆహారం తీసికొనని వాడైనప్పటికి; 
బహుకాలంబు= చాలకాలం; (ప్రాణ, యుక్తుండు+అగుచున్‌= ప్రాణాలతో కూడినవా డౌతూ; తపమ్ము+ఒనరించెన్‌= తపస్సు 
చేశాడు. 


తాత్సర్యం: ముని శ్రేష్ట డైన మాండవ్యుడు ఆవిధంగా కొజుత వేయబడికూడ తన మనస్సులో ఎటువంటి 
వికారంలేని శాంతభావంతో, సుఖదుఃఖాలలో కలతచెందని యోగచిత్తంతో ఆహారం తినకపోయినా చాలకాలం 
ప్రాణాలతో కూడినవాడై తపస్సుచేశాడు. 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 451 


వ. ఇట్లు శరీరదుఃఖంబుదలంపక తపంబుసేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు 
పక్షులయి రాత్రివచ్చి “మునీంద్రా! యిట్టి మహాతపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వ' రని 
యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె. 266 


తాత్సర్యం: ఈవిధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సుచేస్తున్న ఆ ముని తపస్సుయొక్క అతిశయానికి 
(గొప్పతనానికి) మెచ్చి, గొప్పవారైన బుషులు పక్షులఆకారంతో రా(త్రివేళ వచ్చి 'ఓమునిశ్రేష్టుడా! ఇటువంటి 
గొప్పతపస్వి వైన నీకు ఇటువంటి బాధ కలిగించినవారు ఎవ్వరు?" అని అడుగగా వారికి ఆ మాండవ్యుడు 
ఈవిధంగా అన్నాడు. 


తే. ఎటి(గి యెటింగి నన్నడుగంగ నేల దీని; । సుఖము దుఃఖంబు. బ్రాప్తించుచోట నరుండు 
దగిలి తనకర్మవశమున( దనరు€ దాన । కర్తగా కన్యులకు నేమి కారణంబు? 267 


ప్రతిపదార్థం: దీనిన్‌, ఎతీ(గి, ఎజింగి, నన్నున్‌+అడుగంగన్‌+ఏల= దీనిని బాగా తెలిసికూడ నన్ను అడగటం దేనికి?; 
సుఖము, దుఃఖంబున్‌, ప్రాప్తించు, చోటన్‌= సుఖదుఃఖాలు కలిగేటప్పుడు; నరుండు= మానవుడు; తన, కర్మవశమునన్‌= 
తాను స్వయంగా చేసిన పుణ్యపాపకర్మల నాశ్రయించి; తగిలి= వాటిని పొంది; తనరున్‌= ఒప్పుతూ ఉంటాడు; తాను+అ= 
తానుమాత్రమే; కర్త కాక= కారకుడు కాక; అన్యులకున్‌= ఇతరులు కారకులు కావటానికి; ఏమి, కారణంబు= కారణ మేమి 
ఉంటుంది? 


తాత్సర్యం: మీప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలిసికూడ నన్నడగటం దేనికి? నరుడు తన పూర్వ పుణ్యపాపకర్మల 
ఫలంగానే సుఖదుఃఖాలను పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తనకర్మఫలాలకు తానే కర్త 
(కారకుడు) జౌతాడు కాని ఇందులో ఇతరులు కారణ మెందు కౌతారు? 


విశేషం: “అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌” - అన్న సూక్తికి నన్నయగారి రచన రుచిరార్థ కవితాభివ్యక్తి 

మాండవ్యుడు గొప్ప ఆత్మజ్ఞాని, శంకరభగవత్సాదులు సాధనపంచకంలో చెప్పిన ఈ (క్రింది శ్లోకానికి అతడు ఉదాహరణ ప్రాయుడు. 

“ఏకాంతే సుఖ మాస్యతాం, పరతరే చేతః సమాధీయతాం, పూర్ణాత్మాసు సమీక్ష్యతాం, జగదిదం తద్చాధితం దృశ్యతాం. 

(ప్రాక్కర్మప్రవిలాప్యతాం, చితిబలాన్నాప్యుత్తరైః శ్రిష్యతాం, ప్రారబ్దస్థ్యిహ భుజ్యతా మథ పరబ్రహ్మాత్మనా స్టీయతామ్‌”. ఏకాంత ప్రదేశంలో 

సుఖంగా కూర్చుండుము, పరబ్రహ్మంలో చిత్తాన్ని సమాధానం చేయుము, ఈ జగత్తును పూర్ణబ్రహ్మంగా చూడుము, అది 

బ్రహ్మంలో విలీనమైనట్టు పరిగణించుము, పూర్వకర్మలను క్షయం చేసికొమ్ము. జ్ఞానాన్ని ఆశ్రయించి రాబోయే కర్మలయందు 
ఆసక్తుడవు కాబోకుము, (ప్రారబ్దభోగాన్ని అనుభవిస్తూ (బ్రహ్మంలో నెలకొని ఉండుము అని ఈ శ్లోకభావం. ఇందులో 
చివరచెప్పిన అంశం మాండవ్యునిలో ముమ్మూర్తులా గోచరిస్తున్నది. 

వ. అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెటింగించిన, 
రాజునుం బఅతెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి 'నా చేసిన యజ్ఞానంబు 
సహించి నాకుం బ్రసాదింపవలయు' నని శూలంబువలన నమ్మునింబాచుచోనది పుచ్చరాకున్న 
దానిమొదలు మెత్తన తునిమించిన( దత్మంఠపార్శ్వ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె; దానం 
జేసి యాముని యాణిమాండవ్యుండునాబరగుచునమ్మహాముని ఘఫోరతపంబుసేసి యెల్లలోకంబులు 
గమించి యొక్కనాండు యమునిపురంబునకుం జని ధర్మరాజున కి ట్లనియె. 268 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు 
వినివచ్చి రాజుకు తెలుపగా, ఆరాజు వెంటనే బయలుదేరి శూలానికి (గుచ్చబడి కట్టబడిఉన్న మాండవ్యుడికి మొక్కి 
నేను చేసిన తెలివితక్కువతనానికి (అజ్ఞానానికి) క్షమించి నన్ను అను[గ్రహించవలె' నని శూలంనుండి ఆమునిని 
విడిపించబోగా అది తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించగా అతని కంఠంలోని 
ప్రక్కభాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దానివలన ఆ ముని ఆణి మాండవ్యుడు అని 
పిలువబడినాడు. ఆ మహాముని గొప్పతపస్సు చేసి లోకాలన్నింటిని దాటి ఒకనాడు యమునినగరానికి పోయి 
యమధర్మరాజుతో ఈవిధంగా అన్నాడు. 


క దండధర! యిట్టి దారుణ । దండమునకు నేమిదుష్కృతము( జేసితి? ను 
గ్రుండ వయి తగనిదండము । దండింప(గ బ్రాహ్మణుండ( దగునే నన్నున్‌? 269 
ప్రతిపదార్థం: దండధర= యముడా!; ఇట్టి, దారుణ, దండమునకున్‌= ఇటువంటి భయంకరనైన శిక్షకు; ఏమి, దుష్కృతమున్‌, 


చేసితిన్‌= ఏమి పాపం చేశాను? నన్నున్‌, బ్రాహ్మణుండన్‌, ఉ(గ్రుండవు+అయి= అధికమైన కోపంకలవాడవై; తగని, దండము, 
దండింపంగన్‌= కూడని శిక్షచే శిక్షించటం; తగును+ఏ= న్యాయమా? (కాదని భావం). 


తాత్పర్యం: యమధర్మరాజా! ఇటువంటి భయంకర మైన శిక్షకు నే నేమి తప్పుచేశాను? బ్రాహ్మణుడ నైన నన్ను 
ఇంతగా కోపించి కూడనిశిక్షతో శిక్షించటం న్యాయమా? 


వ. అనిన మాండవ్యునకు ధర్మరా జి ట్లనియె. 270 


తాత్సర్యం: అనగా మాండవ్యుడితో ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 


క. సొలయక తూనింగలం గొ । ట్టులం బెట్టితి నీవు నీచిబుతకాలము త 
త్పల మిప్పు డనుభవించితి; | తొలంగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్‌. 271 


ప్రతిపదార్థం: నీవు; నీ చిణుతకాలము= నీ చిన్నతనంలో; తూనింగలన్‌; సొలయక= స్వేచ్చగా ఎగురకుండ; కొల్టులన్‌, 
పెట్టితి(వి)= మేకులకు (శూలాలకు) గ్రుచ్చి పెట్టావు; తద్‌, ఫలము +ఇప్పుడు+ అనుభవించితి(వి)= దానియొక్క ఫలాన్ని 
ఇప్పుడు అనుభవించావు; హింసాపరులకున్‌= హింస చేసేవారికి; దుఃఖ్రాప్తుల్‌= కష్టాలు కలగటాలు; తొలంగున్‌+ఎ= తప్పుతాయా? 
(తప్ప వని భావం). 


తాత్సర్యం: నీవు .ని చిన్నతనంలో తూనీగలను ఎగురనీయకుండా పట్టి ముండ్లకు (గ్రుచ్చి ఉంచావు. దానిఫలాన్నే 
ఇప్పుడు అనుభవించావు. హింస చేసేవారికి కష్టాలు పొందక తప్పుతుందా? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 
వ. అనిన విని మాండవ్యుం డలిగి “జన్మంబు మొదలుగాంబదునాలుగువత్సరంబులు దాంటునంతకు. 


బురుషుండు బాలుండు; వాంెద్ది సేసినం బాపంబుం బెద్ద పొరయండు; వానికి నొరు లెగ్గుసేసినం బాతకు 
లగుదు; రిది నాచేసిన మర్యాద; నీవిట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుంజేసిన నాకు 


ఆదిపర్వము - చతుర్గ్ణాశ్వాసము 453 


బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబు గావించినవా(డవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టు'మని 
శాపం బిచ్చుటంజేసి వాండు విదురుం డై పుట్టె. 272 


తాత్సర్యం: అనగా విని మాండవ్యుడు కోపించి “పుట్టినది మొదలుగా పధ్నాలుగేండ్డు దాటేంతవరకు పురుషుడు 
బాలు డనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడు చేస్తే పాపు లౌతారు. 
ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టిధర్మాన్ని భావించక బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు 
యోగ్యంకాని కఠినమైన శిక్షను ఇచ్చావు. కాబట్టి నీవు మానవలోకంలో శూద్రవనితకు పుట్టు' మని శాపం ఇవ్వటంచేత 
అతడు (యముడు) విదురుడై పుట్టాడు. 


క. అని మాండవ్యాఖ్యానము । జనమేజయునకు నుదారచరితునకు( బ్రియం 
బున. జెప్పెను వైశంపా | యను. డవితథపుణ్యవచను(డని కడుభక్తిన్‌. 273 
ప్రతిపదార్థం: అని= ఈవిధంగా; మాండవ్య+అఖ్యానము= మాండవ్యునికథను; అవితథ, పుణ్య, వచను(డు= సత్యమైనవి, 


పుణ్యప్రదమైనవి అయిన మాటలు కలవాడు; వైశంపాయను(డు; ఉదారచరితునకున్‌= ఉత్తమ(ప్రవర్తన కలవాడికి; 
జనమేజయునకున్‌; కడున్‌, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; ప్రియంబునన్‌= ప్రీతితో; చెప్పెను= చెప్పాడు. అని. 


తాత్సర్యం: ఈవిధంగా మాండవ్యుని కథను సత్యములు, పుణ్యప్రదములు అయిన మాటలుకల వైశంపాయనుడు 
ఉత్తమప్రవర్తన గల జనమేజయుడికి మిక్కిలిభక్తితో ప్రీతిగా చెప్పాడు అని. 


ఆశ్వాసాంతము 


క. సత్యాశ్రయకులశేఖర! నిత్యోదయ! రాజరాజన్ఫప! సుకవిజన 

స్తుత్య మహాగుణ! విమలా । దిత్యాగ్రతనూజ! విమలధీరమణీయా! 274 
ప్రతిపదార్థం: సత్యాశ్రయ, కుల, శేఖర= సత్యాశ్రయుడియొక్క వంశంలో శ్రేష్టుడైనవాడా! నిత్య+ఉదయ= ఎల్లప్పుడు 
అభ్యుదయం కలవాడా!; రాజరాజన్ఫప= రాజరాజనరేంద్రుడా! సుకవి, జన, స్తుత్య, మహాగుణ= ఉత్తమకవులచేత కీర్తింపదగిన 


గొప్పగుణాలు కలవాడా!; విమలాదిత్య+అ(గ్ర, తనుజా!= విమలాదిత్యుడి పెద్దకుమారుడా!; అమల, ధీ, రమణీయా!= నిర్మల 
మైన బుద్దిచేత అందమైనవాడా!. 


తాత్పర్యం: సత్యాశ్రయుడివంశంలో మిన్నయైనవాడా! ఎల్లప్పుడు అభ్యుదయం కలవాడా! రాజరాజనరేంద్రా! 
ఉత్తమకవులచేత కీర్తింపదగిన గొప్పగుణాలు కలవాడా!; విమలాదిత్యుడి పెద్దకుమారుడా!; నిర్మలమైన బుద్దిచేత 


అందమైనవాడా! 


ద్రుతవిలంబితము. 


త్రిభువనాంకుశ దీప్తినిధీ! సమ । స్తభువనాశ్రయ ధర్మధురంధరా! 
శుభయశః పరిశోభిత పూర్వది । కభువిలాస! కృపారసబంధురా! 275 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: త్రిభువనాంకుశ, దీప్తి, నిధీ= మూడులోకాలను అంకుశంవలె నియమించగల తేజస్సుకు నిధి(పాతర)వంటివాడా! 
సమస్త, భువన+ఆ(శ్రయ, ధర్మ, ధురంధరా= అన్నిలోకాలను ఆశ్రయించిన ధర్మాన్ని భరించేవాడా!; శుభ, యశః, పరిశోభిత, 
పూర్వదిక్‌, (ప్రభు, విలాస= మంగళకరమైన కీర్తితో (ప్రకాశించిన ఇంద్రుడియొక్క విలాసంకలవాడా!; కృపారసబంధురా= 
దయారసంతో ఒప్పినవాడా!. 


తాత్సర్యం: మూడులోకాలను నియమించగల తేజస్సుకు నిధివంటివాడా!; లోకాలన్నింటిని ఆ(శ్రయించిన ధర్మాన్ని 
భరించేవాడా!, మంగళకరమైన కీర్తితో ప్రకాశించిన ఇంద్రుడియొక్క విలాసం (వైభవం) కలవాడా!; దయారసంతో 


ఒప్పినవాడా! 


విశేషం: (ద్రుతవిలంబితవృత్తం జగతీచ్చందంలో పుట్టింది. ప్రతిపాదంలోనూ వరుసగా న,భ,భ,ర అనే నాల్లుగణాలు ఉంటాయి 
మొత్తం 12 అక్షరా లుండే పాదంలో 7వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. నన్నయ రచనలో ద్రుతవిలంబిత 
మొక్కటే ఉన్నది. అదే ఇది. 


గద్యము. 
ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గౌరవ 
వంశ కీర్తనంబును, గంగా శంతను సమాగమంబును, వసూత్పత్తియు స్వర్గగమనంబును, దదంశ 
సంఘాతంబున గాంగేయు జన్మంబును, దద్రాజ్య నివర్తనంబును, బ్రహ్మచర్యవ్రత ప్రతిజ్ఞాపరిపాలనంబును, 
సత్యవతీ వివాహంబును, జిత్రాంగద విచిత్రవీర్యుల జన్మంబును, జిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు 
విచిత్రవీర్యు రాజ్యంబున నిలువుటయు, విచిత్రవీర్యుని వివాహంబును, వాని వరోక్షంబున. 
గృష్టద్విపాయనువలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబును, మాండవ్యుశాపంబున విదురు జన్మంబును 
నన్నది చతుర్థాశ్వాసము. 276 


తాత్పర్యం: ఇది సమస్తసత్కవులసమూహం కీర్తించే నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలోని ప్రధానము లైన 
పదునెనిమిది పర్వాలలో మొదటి దైన ఆదిపర్వంలో కౌరవవంశాన్ని వర్షించటం, గంగాశంతనుల కలయిక, వసువుయొక్క 
పుట్టుక, అతడు రాజ్యాన్ని పరిత్యజించటం, (బ్రహ్మచర్యవ్రతాన్ని [గ్రహించిన ప్రతిజ్ఞను పాటించటం, చిత్రాంగదుడు 
చనిపోయినతరువాత భీష్ముడు విచిత్రవీర్యుడిని రాజ్యపాలకుడిగా నిలపటం, విచిత్రవీర్యుడి వివాహం, అతని 
తరువాత వ్యాసుడివలన ధృతర్మాష్టపాండురాజుల పుట్టుక, మాండవ్యుడి శాపం, విదురుడిపుట్టుక అనే కథార్ణాలు 


కలది నాల్గవ ఆశ్వాసం. 


ఆది పర్వంలో చతుర్గాశ్వాసం సమాప్తం. 
[=) అ 


AE 


పద్యము 


అంగనాజనుల 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత 

అంత దేవాహితులమృతంబు 
అంత దౌష్యంతి సంతాన 
అంత నయ్యయాతి 
అంత నయ్యురగులు 
అంత నేము శిష్యగణంబు 
అంతరిక్షంబువలన 
అందు. దనదృష్టి నాటుడు 
అందు రోహిణంబను 
అందు శాపానుభవ 
అంబాలికకును గుణరత్న 
అంబుజముభఖి యక్కన్య 
అంబుజలోచన గని 


అక్కథకుండు వెండియు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటము - 1 


ఆదిపర్వము 


మొదటి భాగము (1,2,3,4 ఆశ్వాసములు) 


447 


238 


353 


23 


గద్యపద్య ప్రథమపాదసూచి 
పద్యము పుట 
అక్కథకుండు శౌనకాది 109 
అక్కథకుండు శౌనకాది 219 
అక్కథకుండు శౌనకాది 333 
అక్కొడుకుం జూచి పుత్ర 402 
అక్కోమలి యొక్కనాండు 176 
అఖిలజలధివేలా 7 
అగ్గరుడని మాహాత్మ్యంబు 144 
అజితశక్తియుతుల 251 
అట జనమేజయుండు 179 
అట్టి కశ్యపుండను (బ్రహ్మర్షి 190 
అట్టి నహుషునకు6 బ్రియవాస 263 
అట్టి యిం[ద్రోత్సవంబున 234 
అట్టి రురుం డనుముని 98 
అట్టి విచిత్రవీర్యు నారూఢ 423 
అట్ట చేయుదు నమృతంబు 132 
అట్టు కశ్యపుం (గ్రమ్మణించి 194 
అడవికి. బువ్వులు దేరంగ 271 
అడవిలో నేకాంతమతి 187 
అడిచినC దిట్టినన్‌ 94 
అతండు మృగయావ్యసనంబున 186 
అతనికి ననంతపుణ్యా 389 


పద్యము 
అతనికి సరస్వతీనది 
అతిరుచిరాగతుం డయిన 
అతి వేగాకులచిత్తులై 
అతిశయ రూపయౌవన 
అతి సంభ్రమమున 
అతులతపంబునన్‌ 
అతులబలాఢ్యులైన 
అతులోర్వీసురముఖ్య 
అది యిచ్చటికిలక్ష 
అదియు నమ్మహీపతి 
అదియునుంగాక 
అదియునుం బౌష్యంబు 
అదియును సంబరంబున 
అదియును ననంత 
అది యెటంటేని 

ధా 
అది యెటనినం దొల్లి 

(ae) ౧M 
అది యెటనిన నొక్కనాండు 

(3) 
అది యెట్లని యడిగిన 
అదేవయానిం 

యు 

అధికపుణ్య మూర్తులైన 


అనం బర౦.గిన 


155 


345 


401 


261 


225 


306 


304 


397 


356 


456 

పద్యము 

అనఘ యిది యేటి తపమే 
అనఘా మున్ను శమంత 
అనఘా యీయజ్ఞము 
అనఘు(డు పౌరవకుల 
అనఘు(డు రాజర్థియె 
అనఘు(డు వంశకరుండై 
అనఘుండు సురగురు 
అనల తేజులు దీర్భ 
అనలనిభుండు 

అనవద్య ధర్మచరితంబున 
అనవరత భక్తిం బాయక 
అనవరత(వతాయాస 
అనవరతార్థదాన 

అనవుడు నద్దివ్య 

అని గరుడండు దనకు 
అని చెప్పి గారముఖుం 
అని చెప్పిన గరుడని 

అని జనమేజయు నాతని 
అని తపోభిమానంబున 
అని తలంచి చింతాక్రాంతయై 
అని దాని రమణీయ 

అని దీనవదనుండై 

అని దుష్యంతుండు 
అనినం బౌష్యుం డిట్టి 
అనిన (బ్రతీపుం డిట్లనియె 
అనిన దానికి దుష్యంతుం 
అనిన దేవయాని 


అనిన నబ్బలి సంతానార్థి 


159 


188 


158 


211 


322 


368 


340 


100 


361 


69 


396 


361 


273 


437 


పద్యము 

అనిన నమ్మహామునులు 
అనిన నమ్ముని కుమారుని 
అనిన నమ్మునివరుండు 
అనిన నయ్యింద్రున 

అనిన నయ్యురగులు 

అనిన నాకచునకు 

అనిన నాగరుడని 

అనిన నాయుదరంబు 
అనిన ను(గశ్రవసుం 

అనిన నుదంకుం డట్ట 
అనిన నుదంకుం డిట్లనియె 
అనిన నొడంబడి 

అనిన భీష్ముపలుకులు 
అనిన మాండవ్యునకు 

అనిన వాని వచనం 

అనిన వారల కయ్యయాతి 
అనిన వారలలోం 

అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయుండు 
అనిన విని జనమేజయునకు 
అనిన విని జరత్కారుం డతి 
అనిన విని దుష్యంతుండు 
అనిన విని నగుచు 


అనినవిని నాగరాజానుజుండైన 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


175 


438 


452 


201 


316 


166 


198 


248 


259 


264 


390 


448 


249 


171 


370 


192 


166 


పద్యము 

అనిన విని పద్దయుం 
అనిన విని భీష్ముండు 
అనిన విని మాండవ్యుండలిగి 
అనిన విని యుదంకుండు 
అనిన విని రోమహర్షణ 
అనిన విని వెల్లనై 

అనిన విని శకుంతల 
అనిన విని శుక్రుండు 
అనిన విని శౌనకాది 
అనిన శకుంతల 

అనిన శర్మిష్ట 

అనిన సదస్యు లందు 
అనిన సర్వజనానుమతంబుగా 
అని పాండవ ధార్తరాట్ట 
అని పూరుం గణపితి 

అని ప్రసన్నుండై 

అని (బ్రహ్మ నియోగించిన 
అని 'బ్రాహ్మణస్వరూపంబు 
అని మహానురాగంబునం 
అని మాండవ్యాఖ్యానము 
అనిమిష కాంతయున్‌ 
అనిమిషనాథసుగుప్త 
అనిమిషలోక 

అని యందణు( దమలో 
అని యడిగిన 

అని యడిగిన నారాజునకు 
అని యడిగిన వానికి 

అని యడిగిన వారికి 


అని యడిగిన వినత 


370 
362 
271 

58 
380 
282 
213 
214 
221 
321 
154 
163 
135 
384 
453 
352 
159 
392 
125 
260 
349 
449 

88 
130 


పద్యము 
అని యడిగి వాని 
అని యమ్మహామునులతో 
అని యయాతి యష్టకాదు 
అని యానతిచ్చిన 
అని యాస్తీకుండు వాసుకి 
అని యిట్లయ్యుదంకుండు 
(sp) 
అని యిటిదటు నొండారులకు 
౧యి 
అని యిట్లు గంగావసువు 
అని యిట్లు పాండవ 
అని యిటురగపతులనెల 
౧ at) 
అని యిటు సత్యవతిని 
{] 
అని యొడంబడకున్న 
అని రురుం డలిగి 
అనిలజవంబునం 
అనిలు(డు పక్షయుగ్మ 
అని విచారించి 
అని విచారించి హస్తి 
అని విచారించుచున్న 
అని శాపంబిచ్చిన 
అనిశు[కుండు సురాపానంబు 
అని సకలభువన 
అని సత్యవతి కృష్ణ 
అని సత్యవతి నియోగించిన 
అని సభాసదులకెల్ల 
అని సరమ యదృశ్యయైన 
అని సౌపర్ణాఖ్యాన శ్రవణ 
అని స్తుతియించి 


అనుచు మదనాతురుండయి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
అనుపమబలులగు 
అనుపమముగ 
అనుపమనియమాన్వితులై 
అనుపమరాజ్యసంపదకు 
అన్యు లెఖు(గమి6 జేసి 
అపరిమితాజ్ఞ జేసియు 
అప్పరశురాముండు 
అప్పులుకులు సవిస్తరంబుగా 
అప్పురుషుం డింద్రు 
అభిమతంబగు 
అభిమన్యునకు విరాటాత్మజ 
అభ్యస్తవేదవేదాంగులు 
అమరపతి ఖాండవము 
అమరవిభుండు దాని విని 
అమర సన్నిభ యేను 
అమరాధిపు. డమృతము 
అమరారిమర్హనుండు 
అమరాసురముఖ్యుల 
అమరాసురవీరులు 
అమరు(డ వజరుండ 
అమరేం(ద్రారాతులు 
అమలసుధారమ్య 
అమలసువర్షశ్చంగ 
అమలినతారకా 

అమిత జగద్భయంకర 
అమిత తపోవిభవంబున 
అమితపరా[క్రమంబును 


అమితాఖ్యానక శాఖలం 


పుట 


45 


167 


180 
259 
339 
325 
285 
160 
117 
245 
113 
156 
119 
429 

13 

15 

88 
324 
132 


53 


పద్యము 
అమితార్థయుక్తితో 
అమితో(గ్రాటవిలోన( 
అమి(త్ర మదభేది 
అమృతముతో నుద్భవమై 
అమృతాశనంబు చేయక 
అమ్మనుజేం(ద్రుండైననలు 
అమ్మహామునివచనంబు 
అమ్మహాముని వచ్చి 
అమ్మహాశాఖ నవలంబించి 
అమ్మహాశ్వంబు ధవళ 
అమ్మహీపతి యొక్కనాండు 
అమ్మునియల్లి చూచుడును 


అమ్మును లడిగిన కథ 


457 


60 


అయినను దేవా నీయనుమతంబున 16 


అయినను నాకు 

అయినను నాడెందంబునం 
అయినను నానేర్చువిధంబున 
అయినను వచ్చిమిన్నక 
అయ్య(దైకయు మానుష 
అయ్యమోఘ వీర్యం బొక్క 
అయ్యయాతియు. 
అయ్యయాతియు దానింబట్టు 
అయ్యహీందద్రవిష 

అయ్యా నీవు (బ్రాహ్మణుండవు 
అయ్యుదంకుండు 
అయ్యురగంబులం 

అరిది తపోవిభూతి 


అరుదుగ సర్వశైలముల 


11 


413 


352 


369 


238 


236 


293 


310 


192 


105 


68 


153 


75 


113 


458 

పద్యము 

అలఘు(డు కామ(క్రోధాదుల 
అలఘుఫణీం(ద్ర 
అలయక యేన 

అలసత యొప్పంగా 
అలిగిన నలుగక 

అలుక మెయిమున్న 
అవని యరాజకంబయిన 
అవసరజ్ఞాండయి 
అవిచారం బని పల్క 


అసదృశయౌవనంబిది 


ఆ 
ఆ కచు6 డత్యంతవిషాదా 
ఆతతపక్షమారుత 
ఆతని నత్యుగ్రానల 
ఆతని రాజ్యంబున 
ఆ త్రసునకు( గాళింది 
ఆదిక్షత్రచరిత్ర 
ఆదిత్యదైత్యదానవ 
ఆ దీర్భతముండును 
ఆ దుష్యంతు. డనంత 
ఆ దోషంబెట్టు పరిహృతం 
ఆ నహుషాత్మజుండగు 
ఆ నారాయణ పాండవేయ 
ఆ పన్నగముఖ్యుల 
ఆ పూర్ణతేజు( డపగత 
ఆ (ప్రదేశంబునకు 
ఆ ప్రహ్లాద 
ఆమిషమని దానిం గొనంగా 


ఆయతకీర్తితో వివిధ 


పుట 
257 


122 
99 


పద్యము 
ఆయతపక్షతుండహతి 
ఆ యతులపుణ్యునకు 
ఆ యమునాద్వీపమున 
ఆయురర్భులకు దీర్చాయు 
ఆయుష్మంతుండవై 
ఆయుష్యం బితిహాస 
ఆరణ్యపర్వమనంగా 

ఆర్తి హర(క్రియాభిరతుండై 
ఆ విశ్చకర్మనిర్మిత 

ఆ వైశంపాయనుండును 
ఆ శమీకు పుత్రు. డంబుజ 


ఆ(శితపోషణంబున 


ఇ 
ఇంబుగ సర్వలోక 
ఇక్కమలాక్షి శకుంతల 
ఇక్కాశీరాజదుహితల 
ఇక్కాళ్యపుండైన 
ఇక్కురువంశంబున 
ఇగ్గరుడండు భువన 
ఇచ్చునది పా(త్రునకు 
ఇట వృషపర్వు కూంతురు 
ఇట్టి భరత కుల ముఖ్యుల 
ఇట్టి మహాభారతంబు కృష్ణ 
ఇట్టి మహాభారతంబు ననేక 
ఇట్టి మహోత్సాతంబులు 
ఇట్టి లోక విరుద్దంబుల 
ఇట్టి శ్రీమహాభారతంబునకుం 
ఇట్టతిప్రయత్నంబున 


ఇట్లనవరత శాంతిక 
లా. 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


349 
442 
344 
431 
140 
319 
281 
231 

56 

54 
143 
381 
232 
277 

67 


పద్యము 
ఇట్టన్నయుం దమ్ముండు 
ఇట్టమృతహరణార్థంబు 
ఇట్టరిగి యవ్వనంబునం 
ఇట్టరుగుదెంచి యధిక 
ఇట్టు కుపిత శతమఖ 
ఇట్టు కృతనిశ్చయుండై 
ఇట్లు [క్రమంబునం బుట్టిన 
ఇట్లు గురుశ్నుశూషా 
ఇట్టు చిత్రాంగదుండు 
ఇట్టు జరత్కారుండు 
ఇట్టు జరా(క్రాంతుండైన 
ఇట్టు దద్దయు దుఃఖించి 
ఇట్టు దన్నిణుంగకుండ 
ఇట్లుదయించి పెరిగి 

(30) 
ఇట్టు దుర్యోధను చేయు 
ఇట్లు దుష్యంతుండు 
ఇట్లు దేవయాని నుద్దరించి 

౧ > 
ఇట్టు నాగలోకంబున 
ఇట్లు నిథఖిలక్షత్రియ 
ఇట్లు నిజజననికి 

ye) 
ఇట్లు నిర్గరవరుల 

లా జ 
ఇట్లు పదునొకండు 

(39) 
ఇ ట్లుపాయంబున నసురుల 
ఇట్లు పెక్కుమృగంబుల 
ఇట్టు బ్రాహ్మణవీర్యప్రభవు 
ఇట్లు యమ నియమ(వత 

ట్‌ 
ఇట్టురగు లమృతంబు 
ఇట్లు లోకంబెల్లం 

(39) (30) 


ఇట్లు వనంబులోని 


338 
246 
395 
161 
408 
365 


పద్యము 
ఇట్టు వికలాంగుండై 
ఇట్టు 


ఇట్టు శరీరదుఃఖంబు 


విగతలజ్తా 
డై 


ఇట్లు సకలరాజలోకంబు 
ఇట్టు సకలవ్యాపార 
ఇట్టు సముద్రతీరంబున 
ఇట్టు హృదయసుఖావహం 
ఇట్టల్లవారలకు 
ఇట్లేకతంబ యేకవ(స్తయై 
ఇది మునికన్యయేని 
ఇది మునినాథ కన్యయని 
ఇది సకల సుకవిజన 
ఇది సకల సుకవిజన 
ఇది సకల సుకవిజన 
ఇది సకల సుకవిజన 
ఇనతేజుం డతిభక్తిం 
ఇను(డస్తమింప( బోయిన 
ఇన్నరేంద్రుచేత మున్న 
ఇప్పురంబున (బ్రాహ్మణుం 
ఇమ్మహాభారతం బిమ్ముల 
ఇమ్మహి( ('ద్రయోదశ 
ఇమ్ముగ సరస్వతీ 
ఇరువదియొక్క వేయు 
ఇరువురు నొండొరువుల( 
ఇవి మీకన్నియు జేయగ 
ఇవి యేనున్‌ సతతంబు 
ఈ 
ఈ దేవయానికెద్ది యిష్టంబు 


ఈ మునిపల్లెనుండు టిది 


400 


290 
358 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

ఈయగ్నిదేవు( డసురకు 
ఈయన్వయ విచ్చేదము 
ఈయున్న పౌష్యుపాలికిం 


-ఈయేనింటియందు 


ఈ రాజునంద నాహృదయంబు 


ఈవల్కలాజినములకు 
-ఈవసుధాధినాథుల 
ఈవృషపర్వుపురం 
ఈసౌపర్ణాఖ్యానము 
ఉడ్‌ 
ఉండు నితండు పద్మజు 
ఉడుగక యొండొరుం 
ఉత్తమా శ్రమనిష్టితు( 
ఉదంకుండు గరంబు 
ఉదంకుండును వానితోడన 
ఉదరభిదాముఖమున 
ఉరగకళేబర 
ఉరగపతి తలలవల 
ఉరగమవైయుండి 
ఉర్వీరుహనివహముతో 
ఊ 
ఊరుమూల మేర్పడంగ 
బు 
బుతుమతియై పుత్రార్థము 
బె 
ఎంతకాలమయిన నిప్పాట 
ఎందుండి వచ్చితిందుల 


ఎందులదాన వేకతమ 


305 


301 


358 


425 


289 


161 


146 


15 


348 


79 


74 


276 


183 


15 


103 


335 


391 


311 


435 


436 


412 


పద్యము 
ఎట్టి సాధ్వులకును 
ఎజీ(గి యెజీంగి 
ఎతు(గయడెకొ నన్ను 
ఎతుకగలవారి 
ఎల్లవారును జూడంగ 

ఏ 
ఏచి తనర్భి తలిర్చిన 
ఏడక్షైాహిణులెన్నం బాండవ 
ఏ నపుత్రకుండనై 
ఏ నమ్మహామునివచనంబున 
ఏ నిద్దేవయానియందు 
ఏను గచుం డనువాండ 
ఏను గుర్వర్థ మర్ధినై 
ఏను జహ్నకన్య 
ఏను దాశరాజు కూంతుర 
ఏను నీయింతియును 
ఏను మదీయ మాతృ 
ఏను సహ(స్రపాదుండను 
ఏనెట నీవెట సుతుడెట 
ఏ నెఖు(గ నిన్ను నెక్కడి 
ఏమి కారణమయ్య 
ఏమి తపం బొనరించితి 
ఏము వసిష్ట మునివరు 
ఏయది హృద్య మపూర్వం 
ఏల యెజుకలేని 

ఒ 
ఒక్కనాండు సప్తమారుత 
ఒనర జరత్కారు 


ఒనరు ద్రయోదశపర్వం 


305 
312 
267 

69 
396 
413 
384 
156 
103 
380 
370 
102 
321 
393 

24 
371 


129 


216 


50 


460 
పద్యము 


ఒరులవలన. బుట్టు 


కడవంబడి మున్నువహ్నిం 
కడు ననురక్తియు 

కడు సుగగ్రము దల(క్రిందుగ 
కద్రువ కొడుకుల 
కద్రువయు వినతయు 
కనక మహీధర ప్రతిమ 
కనక (ప్రతతీవితతుల 
కనకావదాతకోమల 

కని కద్రువ వినతం జూచి 
కని నీవెవ్వరిదాన విట్లేల 
కని పుట్టిననాండ 

కని మునీంద్రా నాచేత 

కని యయ్యురగకళేబరంబు( 
కనియె ముందట నమ్మహీ 
కని వనకన్యయో 
కన్నియలతోడ నాడుచు 
కమనీయ ధర్మార్థ కామ 
కర మిష్టము సేసితి 
కరుణానిరతులు 
కరుణించి యిండు నాకు 
కరువలిచే దూలు 
కలయంగ నార్పుల బొబ్బల 
కలహమున నిట్లు 
కల్పాంతానలకీలా 


కశ్యప ప్రజాపతి 


106 


338 


206 
288 
169 
125 
121 
140 
138 
411 
123 
284 
409 
181 
184 
408 
399 

98 
223 

84 
360 

66 
307 
337 
153 
149 
110 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 
కశ్యపుండును నప్పుడ 
కాదన కిట్టిపాటి యపకారము 
కాదన కిట్టిపాటి 
కాజడవింబజచు 
కావున నాకశక్యంబు 
కావున నియతాత్ము 
కావున నాకు నీ జన్మంబునం 
కావున నీవు కృతదార 
కావున నీవిక్కుమారునిం 
కావున నేన సత్యంబునకు 
కావున బుద్ది గలవారికి 
కావున మృతసంజీవని. 
కావున సత్యము మిక్కిలి 
కుండలమ్ములు వేగ 
కుక్షిచ్యుతుండై 
కువలయంబునవారి 
కృష్ణద్ద్వై పాయనుండును 
కొడుకు జవ్వనంబుంగొని 
కొడుకులు సమర్భులైనం 
కొని వ్రచ్చుడు లోపల 
కోపితుండైన విప్రుండు 
'కచ్చజ వేట వచ్చియిట 
క్రూరాకారుల జగదప 
'కోధమ తపముం జెజచును 
క్ష 
క్షత్రవరు(డైన 
క్షత్రియకన్యకల 
క్షత్రియవంశ్యులై 
క్షమలేని తపసి 


208 
445 
319 
131 
196 
134 
346 
167 
184 


380 
296 
185 
184 


పద్యము 
క్షమ విడిచి నీవు 
క్షితినాథ కడు నకరుణా 
క్షోణీచక్రభరంబు 

గ 
గంగనిజాంగదీప్తులెసంగం 
గతమదమత్సరుండు 
గరుడండును గద్రువ 
గరుడండును దల్లి 
గరుడండును నిజపక్ష 
గురుకులమునందు 
గురునాశమంబునను 
గురులకు శిష్యులు పుత్రులు 
గొనకొని వీండు నీకును 
గో తమహామహీధర 


అక్ష 


ఫు 
ఘనదురితానుబంధ 


ఘనపక్షానిలచలితావని 
ఘనభుజు. డన్నియు 
ఘనముగ నయ్యిం(ద్రోత్సవ 
'ఘెరవికార సన్నిహిత 
ఘెరవ్రతములు సలుపుచు 
చ 
చండకోపు. డయిన 
చతురంభోధిపరీత 
చని చని ముందట 
చనుదెంచి యమ్మహాజనపతి 
చను బొంకంగ6 బ్రాణాత్యయ 
చపలాక్షిచూపుల 
చజఅచియొకచేతం గూర్మము( 


395 
239 
128 
133 
149 

68 
367 
279 
382 


పద్యము 
చల్లని దక్షిణమారుత 
చిరముగ (బ్రహ్మకుం 
చెలంగి లేవనేడ్చు 
చ్యవనసుతు.డైన (ప్రమతి 
చ్యవనునకు సుకన్యకు 

జ 
జంబూఖండవినిర్మాణం 
జగతీవల్లభ యే 
జనకునకును స్వామిత్వము 
జననాథ వేట నెపమున 
జననీశాపభయ 
జననుత కృష్ణద్వైపాయన 
జననుత సర్వధర్మములు 
జనమేజయుండు విద్వజ్ఞన 
జనమేజయునకు వైశంపాయ 
జనమేజయుని చేయు 
జనవినుత యస్నిహోత్రం 
జలధివిలోలవీచి 

త 
తక్షకు( డతిభీతుండై 
తక్షకుండను పన్నగుండు 
తక్షకుండీ కుండలముల 
తగియెడు పుత్రులం 
తగిలి జరయు రుజయు 
తగు నిది తగదని 
తడంబడంబడియెడు 
తడంబడ నేసియు 


తడయక పుట్టిననాండ 


347 


440 


369 


215 


14 


431 


222 


245 


165 


416 


286 


204 


191 


71 


172 


313 


64 


203 


149 


381 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

తడయక (మొక్కియున్న 
తత్కధా ప్రారంభం 
తత్సరిజనంబు లందణు 
తన కాజ్ఞావశవర్తులై 

తనకు మజి తాన చుట్టంబు 
తనకుల (బ్రాహ్మణు 
తనగర్భాండంబుల 
తనజనకు నజుత 
తనదివ్య తేజమున 
తనపురంబునకు వచ్చి 
తనయుండు తల్లిదండ్రులు 
తనయెజిం౧ినయర్థం 

తనర జనకుండు నన్న 
తనవిష వహ్ని మజ్జనకు 
తనసతి కపకారము 
తనుమధ్య దానొక్క కన్య 
తనువును జీవము సత్యం 
తనువు మీన్సొాలవల్ఫు 
తపస్స్వాధ్యాయ బ్రహ్మ చర్య 
తరళనయనాబ్దద ళములు 
తరళాయతలోచన 
తరుణ(ప్రదేశినులు 
తలంపంగనాండు పల్కిన 
తలరంగరేణు[క్రథన 
తలవడ(క దొడం౫ 

తల్లి నీకుల గోత్ర సౌందర్య 
తల్లియు నా సహోదరులును 


తాన చోరులకును దాపికాండై 


356 


198 


101 


398 


275 


241 


169 


293 


399 


308 


368 


151 


313 


363 


162 


450 


పద్యము 
తాన తననీడ నీళ్లులలో 
తా నలిగి యిచ్చే శాపం 
తిరుగుచు. బుట్టలం బొదల 
తివిరి సుతజన్మ 
తెరల వలవైచి జాలరుల్‌ 
తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున 
త్రిభువనాంకుశదీప్తని ధీ 
త్రేతాగ్నులెల్లను దేజరిల్ల 
త్రేతాద్యాపర సంధి 

ద 
దండధర యిట్టి దారుణ 
దండితాహితవీరసూరి 
దయ నీచే నుత్సాదితు లయిన 
దాన నపరార్టకాయ 
దానికి భీతుండనై 
దాని నపియంబులు వలికి 
దాని నెణింగి కరుణా 
దాని నెజీంగి దేవతలెల్ల 
దాని నెజింగి కమలయోని 
దాని శరీరసారభము 
దారుణకల్సాంత మరుత్‌ 
దివిజమునీంద్ర దానవ 
దితి యనుదానికి 
దితి సుత దానవ యక్ష 
దివ్యభూషణాలంకృత 
దీని పాలు (ద్రావి మానవుల్‌ 
దుహితృ స్నేహంబునం జేసి 


దేవగురునందనుండమరా 


60 


452 


331 


443 


112 


311 


403 


98 


265 


391 


411 


127 


255 


250 


247 


409 


405 


267 


280 


462 
పద్యము 
దేవతలన్‌ జయించుచు 
దేవమనుష్యలోకముల 
దేవయాని యను దాన 
దేవాసురరణమున 
ద్యుతి దటథింగి నిజనియోగ 
ద్వారవతి కేగి యర్జును 
ద్విజవరులం గుమారుల 
ధ 
ధన్యంబయ్యె భవత్కులం 
ధరణి జరాచరభూత 
ధరణియెల్లను రక్షించు 
ధరణిసుర మంత్రహోామ 
ధరణీసురవిరహితమగు 
ధర్మతత్వజ్ఞులు ధర్మశా(స్తంబని 
ధర్మార్థ కామసాధన 
ధృతి. బూని బ్రహ్మచర్య వ్రత 
ధృతి నీయనుజుండై 
ధృతిమెయి శతసంఖ్యయు 
న 
నన్ను మున్న యెజుంగు 
నన్ను వివాహమై నహుష 
నరగంధర్వాధిపు 
నరచాపప్రవిముక్త 
నరనాగాళ్వవరూథ 
నరనుత నీ ప్రసాదమున 
నరలుగలకామునైనను 
నరవరు(డగు శంతనున 
నరసురసిద్ద కింపురుష 


నాంటంగోలె రాహువునకు 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 

నాకట్టినపుట్టంబు 
నాకభిమతంబు నిట్టిద 
నాకభిమత మొనరించిత 
నాకొండెద్దియు నిష్టంబు 
నాజన్మప్రకారంబు 
నాజరాభారంబు దాల్చిన 
నాయనుజునకు వివాహము 
నాయెతి(గి నట్ల యిన్నియు 
నారాయణుండు కృత్రిమ 
నారాయణుండు వారి 

నా వచనం బమోఘం బనిన 
నిండుమనంబు నవ్యనవ 
నిగ్రహమేది నన్ను. దరణి 
నిజమహీమండల(ప్రజం 
నిరతంబు (బ్రహ్మ మొదలుగ 
నిరవద్యనరేశ్వర 

నిరుపమ ధర్మమార్గ 
నిరుపమాన శౌర్య 
నీకతమున నా దాస్యము 
నీకారణమున వంశ 

నీ తదర్థమ కాంగ దేవ 
నీధర్మ చరితంబునకు 
నీపుణ్య తనువువలన 
నీమందులు మం(త్రంబులు 
నీలగళోపమాన కమనీయ 
నీలగిరీంద్రశ్చంగమున 
నీవఖిలధర్మ విదుండవు 


నీవతికూరుండవు 


పద్యము 
నీవళ్లధర్మప్రతిపాల 
నీవలనం బరమ సంట్రీత 
నీవస్త్ర శస్త్ర విద్యా 
నీవిజయోత్సాహమునకు 
నీవు ధర్మమూర్తివి 
నీవు నీకవమానంబు 
నీవు (బ్రాహ్మణుండవు 
నీవును బ్రహ్మచారివి 
నీవు మాచుట్టమవపోలె 
నీవారులకు నీయమృతం 
నుతజలపూరితంబులగు 
నుతసాౌప్రికాదిపర్వ 
నెజీనుజక వైరివీరుల 
నైమిశారణ్యపుణ్యక్షేత్ర 

స 
పంకజభవసన్నిభు 
పక్షతుండా(గనఖక్షత 
పడయంగరాని కొడుకుల 
పతదుర్వీధరధాతు 
పతిం బడసి సుతుల. 
పతియు భరియించు. గావున 
పతివిహితానురాగమున 


పతిహీనలయిన భామిను 


పదంపడి యేంబం[డ్రు గూతులుం 


పదిదినంబులు భీష్ము 
పనియేమి పంచిన 

పరంగ నన్ను సాల్వపతి 
పరనిందయు నాత్మగుణోత్కర 
పరమగురూపదేశమున 


పద్యము 
పరమతపోనిధి 
పరమ(బ్రహ్మనిధిం 
పరమవివేకసౌరభ 
పరమేష్టికల్పు(డగు 
పరశు కులిశ కుంత 
పరశురాముండు భీకర 
పరాశరుండును సత్యవతి 
పర్విసభా(ప్రభృతిగ 
పర్వుచు వైరాటాదిక 
పర్వుచు స్త్రీ పర్వాదిక 


పలుకుల ముద్దును గలికి 


పాండుకుమారులుపాండుభూపతి 


పాతాళైకనికేతనా 
పాదంబులు పెట్టుడు 
పాయక పాకశాసనికి 
పితృవధజాతకోపపరి 
పుట్టినప్పుడ కన్యకంబోలు 
పుట్టుంజీకు వృద్దు. బూతి 
పున్నామ్నోనరకాత్రాయత 
పురందరుండును దొల్లి 
పురూరవుండును రాజ్య 
పులోమయు నక్కొడుకు 
పూరుండు గొండుకయయ్యును 
పృథిన్యాది మహాభూతంబులు 
పెంచితి ధర్మమార్గమున 
పొడువున6 బ్రాయంబున. 
పోరను మృతసంజీవని 
ప్రకటముగ వంశ విస్తార 


ప్రకటితభూతసంతతికి 


235 
225 

79 
139 

19 
433 
413 
436 
376 
204 
262 

91 
317 
432 
197 
381 
266 
442 

96 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ప్రతిహతశ(తువిక్రముడు 
ప్రతీపుండును దానిం జూచి 
ప్రల్లదు డైనయొక్క 
ప్రస్తుతఫణిసత్రభయ 
'ప్రియమొనరంగ సిద్దియు 
ప్రీతితో మీరును భీష్మాది 

బ 
బలవత్థగేం[ద్ర కోపానల 
బలవన్మదనాగాయుత 
బలయుతులు నూటయిరువది 
బహుపుత్రార్థంబు 
బహుభాషల బహువిధముల 
బహువనపాదపాబ్ది 
బాలవయ్యు నత్త్యుత్తమశీల 
బాలహరిణముల. బట్టిడు 
బాలార్కతేజుండగు నీబాలుండు 
బాలుండవు నియమ(వత 
'బ్రహ్మణ్యుండగు కళ్య్ళప(బ్రహ్మ 
బ్రహ్మయు భృగుశాప 
బ్రహ్మవచనంబు నిట్టిద 
బ్రాహ్మంబు దైవంబు 
(బ్రాహ్మంబు మొదలుగాగల 

భ 
భక్షణవిషయంబున 
భరతు6 డశేష భూభువనభార 
భవత్సిత్నప్రపితామహుండైన 
భవదభిరక్షితక్షితికి 
భవదభిరక్ష్యములగు 


భారతభారతీశుభగభస్తి 


306 
335 
369 
266 
144 
96 
205 
359 
423 


134 
385 
180 
415 
158 

17 


పద్యము 
భీష్ముండును దనరథంబు 
భూసురులాదిగ( గల 
భూనాథనీకు భార్యంగా నన్ను( 
భూనుతకీర్తి బ్రాహ్మణు(డు 
భూపాల నీకు నిక్కోమలి 
భూరిగుణు నిట్టికుల 
భూరి ప్రజానిరంతర 
భూవినుత నిన్ను. (ద్రిభువన 
భృగుండను విప్రుండు 

ను 
మందభాగ్యులమయిన 
మతిలోకోత్తరుండైన 
మది. బౌష్యపర్వమాదిగ 
మనపక్షంబున 
మనపితృవర్గమువడసిన 
మనమునకు( (బ్రియంబును 
మనుజయోనింబుట్టు 
మనుజాధిప వృషపర్వుం 
మరుతులయంశంబున 
మర్త్యలోకంబున 
మర్త్యలోకంబున 
మణచిన( దలయపింప(గ 
మజీ పాండవధార్తర్యాష్ట 
మణి యంగిరసుండను 
మణి యక్కోమలికులగో(త్ర 
మణి యదియునుంగాక 
మణి యదియునుంగాక 
మణి యదియునుంగాక 


మతి యమృతమథనంబు 


170 
273 

35 
266 
137 
320 
406 
265 
258 
392 
406 
368 
390 
251 
398 

12 
397 
434 
164 


464 

పద్యము 

మటియు( గర్జాభిషేకంబును 
మతీయు( గోటిశమానస 
మణియు( బితామహుండగు 
మణియు( బులస్త్యుండను 
మతియు( బౌష్యోదంక 


మజీయు గర్భయోనియందు 


32 


327 


మణతియు జంబూఖండవినిర్మాణం 43 


మణతియు జ్యేష్టయు.జంద్రుండును 116 


మణియు దక్షప్రజాపతి 
మజియు దేవదైత్యదానవ 
మజీయు దేవయానియు 
మరియు (ద్రోణాభిషేకంబును 
మజియు ధర్మరాజునకు 
మణియు ధృతరాష్ట్రుండును 
మజీయు నగ్నిదేవుచేత 


మజీయు నతీతానాగతులైన 


మణతియు నత్యంతశోకార్లవంబున 


మతియు నయ్యాస్తీకుచరితంబు 


మతియు నశ్వమేధారంభంబును 


మణియు నస్మద్వంశకరుం 
మణీయు నీకును 
మణియును 

మజియును 

మజియును 

మజియును 

మజియు నేకాదశరుద్రుల 
మజియు బంధువర్గంబునెల్ల 


మణియు (బ్రహ్మకు ధాతయు 


405 


244 


298 


44 


35 


51 


229 


386 


430 


216 


50 


265 


389 


18 


341 


373 


409 


257 


49 


254 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 

మజియు భారతరణోద్యోగులైన 
మరియు భారతవీరులెల్ల 
మజియు భార్యపురుషునం 
మజీయు భీము గదాభి 
మజీియు మర్హ్యలోకంబునందు 
మజియు మహారణ్యంబునందు 
మణియు యాదవులెల్ల 
మజియు లక్ష్మియంశంబున 
మజియు విరాటనగరంబునకుం 
మజీయు విషాపహరంబులయి 
మణియు వీరపత్నీ విలాపంబు 
మజియు సకలలోక 

మతియు సింహికయనుదానికి 
మజియు స్థాణునకు 
మటివసువులు పుట్టుచు 
మాండవ్యుండను మునివరు 
మాండవ్యు నామ్రుచ్చులతోన 
మానాగ్నిహోత్రమున 
మానితసత్యవాక్య 
మాయందొక్కొక్కళ్ళ 
మాయయ్యకుం బాయక 
మాయీదాస్యము వాయు 
మితవచన నీయథార్థ 

మితహిత సత్యవాక్య 
మిమ్మిట్ల్టుమాచి మీకు హితమ్మెట్లగు 
మీకుం బుణ్యలోకంబులు 
మీరలు నాపితృదేవత 


మీరలు స్నాతాలంకృతులరై 


374 


255 


256 


189 


167 


251 


253 


404 


258 


450 


329 


212 


394 


282 


131 


78 


85 


172 


330 


171 


159 


పద్యము 
మీవచనం బమోఘంబు 
ముదమున( (బ్రభాసు(డను 
మునివరు. డట్టుండియు. 
మేనకయు విశ్వామిత్రు 
మేరుమహామహీధరము 
మొదలి పెక్కు జన్మముల 

య 
యదు డగ్రతనూజుండు 
యమునంశమునయబుట్టై 
యాదవవంశంబున 

ర 
రజనీనాథకులైక 
రణవిజయు( డనలతేజుం 


రథమును రథ్యంబులు 


రయమున (మింగుడు గాలము 


రాజకులా(గ్రగణ్య 
రాజకులైకభూషణుండు 
రాజమహేంద్ర కవీంద్ర 

© 
లలితాంగి శయనమొక్కండు 
లాలితరూప యౌవనవిలాస 
లోకోత్తరచరితుండగు 

న 
వగవక సంజీవని 
వదన బాణాసనవ్యక్త 
వదలక కురుపతి 
వదలక మాయాయుద్ధా 


వనకేళలీకాతుకమున( 


పద్యము 

వనజభవ(ప్రభావు( 

వనజాసను ననుమతమున 
వనమున బదియు రెండేండు 
వరరథ మొక్కండు 

వరుణు. డాదిగంగల 
వర్షధర్మముల్‌ గాచుచు 
వలయు నమాత్యులం 


వసునిభుండు పైతృకంబగు 


వసువులకు మనః[ప్రియంబుగా 


వసువు లనువా రపేత 


వాండిమయూఖముల్‌ గలుగు 


394 


404 


269 


వా(డు రెండవయింద్రుం డయ్యెడు 146 


వానింజూచికాని కుడువ 
వానిపేరం గురుక్షేత్రంబు 
వారణ ఘోటకభాండాగారం 
వారల నందణరా(ద్రాకారుండై 
వారల నర్హ్మప్రియసత్కారుల 
వారల బహు(ప్రకారాకారులు 
వారు వచ్చునంతకునొక్క 
వాలుపయి నడుచునట్ట 
వాసవ(ప్రతిముండు 
విగతజీవుండై పడియున్న 
విగతాఘుండైన యాభృగునకు 
విడిచి దిగంబరవేషము 
వితతమఖ (ప్రయోగవిధి 
వితతోల్కాశని పుంజమొక్కొ 
విదితంబై యుద్యోగము 


విద్వన్ముఖ్యుండు ధర్మమూర్తి 


274 


386 


290 


424 


195 


147 


346 


175 


232 


277 


253 


74 


209 


148 


42 


210 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

వినతకు నాత్మజుండయిన 
విన నేడగు పర్వము 
వినవయ్యయేకపు(త్రుండు 
విని దాని నుడుపంగా 

విని భీష్ముడనియె 
వినుడు ప్రసిద్దులైన 

విను గార్హపత్యమను 
వినుతపరా[క్రముల్‌ 
వినుమైనను సాపత్స్యం 
విపరీతప్రతిభాష 
విపులతేజంబునను 
విప్రుండ నున్నవాండ నపవి(త్ర 
విమలతపోవిభవంబున 
విమలమతిం బురాణములు 
విలమయశోనిధీ పురుష 
విమలాదిత్యతనూజుండు 
వివిధోత్తుంగ తరంగ 
విషనిధికుక్షి నసంఖ్యము 
విషయోపభోగాభిలషణ 
వీరలు నీకులపుత్రులు 

వీర శ్రీవనితా శ్రిత 
వీరావతార సుకవిస్తుత 
వీరుడు ్రతీపు. డఖిల 
వీరైలులు( బౌరవులును 
వెలయంగ నశ్వమేధంబులు 
వెలయయగ ధర్మాధర్మంబులు 
వేదవిహితవిధుల 


వైశంపాయన ప్రభృతి 


395 


389 


379 


296 


326 


220 


పద్యము 
శ్‌ 
శంకరనిభుండగు విపు 


శంతనుండు దానింజూచి 


శంతనుండునుబరమానురాగంబున 


శంతను సంతానంబును 
శాపజలంబు లెత్తికొని 
శాపమిచ్చునాండు జనని 
శుక్రుండును సురాపాన 
'శవణసుఖంబుగా 
శ్రీమచ్చళుక్యవంశశిఖామణి 
శ్రీలలనాస్తనఘటిత 
శ్రీవనితావల్లభ 
శ్రీవాణీగిరిజాశ్చిరాయ 
శ్రీవెలుంగ రోహిణికి 

స 
సంచితపుణ్యు. డంబురుహ 


సంతతగృహమేధిఫలం 


సంధ్యలం దొనరించుస ద్విధుల్‌ 


సకలజీవరాశి సుకృత 
సకలధర్మవిదుండవు 
సకలహితంబై శాంత్యాదిక 
సకలోర్వీశు. డతిప్రయత్న 


సతియును గుణవతియు 


సత్యవతియునుబెద్దకాలంబునకు 


సత్యాశ్రయ కులశేఖర 
సద్యోగర్భంబున నహిమ 
సభల విస్తరిల్లి 


సమకట్టి యొక్క మొగి 
ల 


465 


256 


244 


373 


176 


448 


329 


49 


189 


373 


440 


453 


242 


46 


148 


466 

పద్యము - పుట 
సముదిత సూర్యసహ(స్రోపమ 
సరభసపరిచరిత 
సర్పయాగం బిట్టిదని 
సర్వతీర్థాభిగమనంబు 
సర్వభూతదయకు 
సాంగంబు లగుచుండ 
సాత్యవతేయవిష్టుపద 
సారమతిం గవీంద్రులు 
సుతు లనఘులు వేవురు 


సునిశిత తుండహతిని 


సురపతిసభ6 జూడంజూడ 
సూరెలనున్న మంత్రులను 
సొలయక తూనింగలం 
స్థావరజంగమ ్రవితతం 
హ 
హరికులిశక్షతి 
హరిహరాజగజాననార్క 
హిమకరు(డు శైత్యమును 
హిమకరు. దొట్టి పూరు 


హిమశైలకందరాభాగము 


క kk 


91 


338 


199 


379 


326 


410 


57 


20 


249 


237 


322 


324 


142 


195 


452 


157 


127 
16 
432 
13 


141 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


ఆదిపర్వ కథాసారం 
(రెండనభాగం) 


ధృతరాష్ట్రునికి పెల్లియీడు వచ్చింది. గాంధారదేశాన్ని పరిపాలించే సుబలుడనే రాజుకు గాంధారి అనే 
కూతురు ఉన్నదనీ, ఆమె రూపలావణ్యశీలాలలో ఉత్తమురాలనీ, నూరుగురు బిడ్డలకుతల్లి కాగలదనీ జ్యోతిష్కుల 
వలన విని భీష్ముడు స్వయంగా ఆ సంబంధాన్ని కుదిరాడు. అంతేకాదు, గాంధారికి పదిమంది తోబుట్టువు 
లున్నారు. వారందరినీ ధృతరాష్ట్రుని కిచ్చి పెళ్ళిచేయించాడు. అంతేకాక, కులశీలవతులైన నూరుగురు కన్యల నిచ్చి 
ఆపై వివాహాలు జరిపించాడు. ధృతరాష్ట్రుడు (గ్రుడ్డివాడయినా అతనికి ఎటువంటి లోపం రాకుండా చూచాడు. 
అతనికి పట్టాభిషేకం చేశాడు. 


పాండురాజు అఖిలా స్త్ర శస్త్ర విద్యలను గడించి విస్పృతదేశదండయా(త్రలు చేసి, అపారధనరాసులు తెచ్చి 
ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. అతడు స్వయంవరంలో పొందిన కన్య కుంతి; భీష్మానుమతితో 
పెండ్లాడిన కన్య మాద్రి. పాండురాజు కుంతీమాద్రులను అమితానురాగంతో చూచుకుంటూ ఉండేవాడు. 


కర్లుని జన్మరహస్యం 


ఇక్కడ కుంతి జీవితంలో జరిగిన ఒక రహస్యవృత్తాంతం చెప్పాలి. కుంతిభోజునియింట కుంతి కన్యగా 
పెరుగుతున్నప్పుడు అతిథులకు సత్కారాలను స్వయంగా నిర్వహిస్తూ వారి ఆశీస్సులను, ప్రశంసలను పొందుతూ 
ఉండేది. ఒకసారి దుర్వాసుడు వారింటికి అతిథిగా వచ్చాడు. అతనికి ఇష్టమైన పదార్థాలను వండి వడ్డించి భక్తితో 
సేవించింది - కుంతి. ఆ ముని సంతసించి ఒక దివ్యమం(త్రాన్ని ప్రసాదించా డామెకు. ఆ మం(త్రంతో ఏ వేల్పునైనా 
ఆరాధిస్తే అతడు కోరినపుత్రుడిని ఇచ్చి సంతోషపెడతాడు. అది ఆపద్దర్మంగా వాడుకోతగినది మాత్రమే. 


ఆ ముని వెళ్లిపోగానే ఆ మం(త్రశక్తిని పరీక్షించాలని ఆసక్తి కలిగి గంగదరి కేగి కుంతి సూర్యుడిని స్మరించి, 
అతనివంటికొడుకును కోరి మంత్రాన్ని జపించింది. సూర్యుడు తరుణద్యుతితో ఆ తరుణి దగ్గరకు వచ్చాడు. 
సహజకవచకుండల శోభితుడైన బిడ్డ నిచ్చాడు. అతడే కరుడు. అయితే కుంతి కోరికపై ఆమె కన్యాత్వం యథాతథంగా 
ఉండేటట్టు వరమిచ్చాడు. కుంతి సూర్యప్రేరితమై వచ్చిన ఒకమందసంలో కర్గుడిని ఉంచి నదిలో వదలింది. సూతు 
డొకడు ఆ పెట్టెను పట్టి కర్గుని తన పట్టిగా పెంచుకొన్నాడు. 


కుంతి కర్టుని జన్మరహస్యాన్ని బైటపెట్టలేదు. అది దేవరహస్యంగానే ఉండిపోయింది. 
పాండన, కౌరనజననం 


ఒకసారి పాండురాజు వేటకు వెళ్ళాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగి వేసారి 
పోయాడు. చివరకు ఒకచోట, రెండుమృగాలు క్రీడిస్తుంటే చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందము డనే 


ఆదిసర్వ కథాసారం - 2 


ముని తనభార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు పాండురాజు బాణాలకు చనిపోతూ శాపం పెట్టాడు. 
నేనునా భార్యతో కూడియున్నప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవూ నీ భార్యతో కూడినప్పుడు చనిపోతావు. 
నీ భార్యకూడా చనిపోతుంది” - అని శపించి బుషి దంపతులు కన్ను మూశారు. పాండురాజు విషణబ్ఞుడయ్యాడు; 
విరక్తుడుకూడా అయ్యాడు. భార్యాసమేతుడై శతశృంగపర్వతం చేరి ఘోర తపస్సు చేయ నారంభించాడు. అది 
బ్రహ్మలోకానికి వెళ్లేదారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తా 
నన్నాడు. కాని, వారు 'అపుత్రస్య గతిర్నాస్తి - అని వినలేదా! నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హతలే'దని 
చెప్పారు. వారిమాటలు పాండురాజును మరీ (క్రుంగదీశాయి. 


సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తన కిచ్చిన మహామం(త్ర 
మొకటున్నదని ఆపద్దర్మంగా దానిని పుత్రలబ్దికి వాడుకోవచ్చునని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. 
కుంతిని పుత్రసంతానంకొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. ఆమె భర్తకు (ప్రదక్షిణం చేసి 
సమాహితచిత్తంతో మంత్రాన్ని జపించింది. మొదటగా సర్వలోకాలకు ఆశ్రయమైన ధర్మానికి మూలమైనవాడు 
ధర్ముడు; అతనిని స్మరించి ఉత్తమధర్మవర్తనుడైన పుత్రుడిని కోరుకొన్నది. దిక్కులు కాంతులతో పిక్కటిల్లేటట్టు 
వెలుగొందే బాలుడు ధర్ముని అంశాన జన్మించాడు. అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. 
ఆకాశవాణి ఇట్టా పలికింది; “ఇతడు కురుకులదీపకుడౌతాడు; ధర్మస్థిరమతి కావటంచేత యుధిస్టిరుడు అని 
పిలువబడతాడు”. 


యుధిష్టిరుడు పుట్టినసంగతి హస్తినాపురానికి వార్త అందింది. అందరూ సంతోషించారు. కాని, గాంధారి 
అప్పటికే గర్భవతి. సంవత్సరం నిండుతున్నా ముందుగా సంతానాన్ని కనలేకపోయింది. ఆ అసూయతో కడుపుపై 
బాదుకొన్నది. గర్భపాతమైపోయింది. వేదవ్యాసుడు వచ్చి ఆ పిండఖండాలను నూటొక్కటిని లెక్కించి వేరువేరు 
తైలభాండాలలో భద్రపరిచాడు. నూర్వురు కొడుకులు, ఒక్క కూతురు పుడతా రని చెప్పి వెళ్లాడు. 


అక్కడ - శతశ్ళంగపర్వతంమీద పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని - వాయుదేవుని 
నారాధించి ఉత్తమజవసత్తుడైన కుమారుడిని పొందుమని అడిగాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన 
విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి “భీమసేనుడు” అని పేరు పెట్టింది. 


అదేరోజు హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్నీ, లోకాన్నీ నాశనం చేయగల దుశ్శకునాలు ఎన్నో 
పొడసూపాయి. అందరూ భయవిహ్యలులైనారు. అట్లాగే (క్రమంగా దుశ్చాసనుడు మొదలైన తాంభైతొమ్మిది మంది 
తమ్ములు, దుళ్ళల అనే చెల్లెలు పుట్టారు. కులనాశకుడైన దుర్యోధనుడిని ఒక్కడిని దూషించటం మంచి దని పెద్దలు 
ధృతరాష్ట్రునికి సూచించారు. అతడు పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు. 


ఈ సంగతి విని - పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రునికొరకు ఏకపాదంమీద నిలువబడి ఒక 
సంవత్సరకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై శత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు 
నీకు కొడుకుగా పుడతాడని వరమిచ్చాడు. కృతార్గుడైన పాండురాజు, కుంతీదేవిని ఉపాసించుమని కోరాడు. ఆమె 
అట్లాగే ఆరాధించింది. స్థిరపొౌరుషుడు, లోకోత్తరుడు, వంశకరుడు అయిన పుత్రుడు ఇంద్రాంశతో పుట్టాడు. ఆ 
సమయంలో దేవతలు ఆ బాలుని భావిబలవీర్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్లుణీనక్షత్రంలో 
పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని ఫల్గుణుడని పిలిచారు. 


ఆదిసర్వ కథాసారం - 3 


ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడులోకాలు జయించినట్టు పొంగిపోతుండేవాడు. కాని 
మాద్రి తనయందు పుత్రసంతానం పొందే ఉపాయం లేకపోవటంవలన విచారిస్తూ ఉండేది. దీన్ని గమనించి 
కుంతితో ఒప్పించి, దుర్వాసుని మం(త్రప్రభావంతో మాద్రిచేత అశ్వినీదేవతలను ఆరాధింపజేసి కవలపిల్లలను 
పొందగలిగాడు. వారే నకుల సహదేవులు. సౌందర్యపరాక్రమాలలో సాటిలేనివారు. ఇట్టా పంచపాండవులు పుట్టి 
శుక్షపక్షచం[ద్రబింబాలవలె పెంపొందుతూ ఉన్నారు. 


అంతలో ఒక విపత్తు. వసంతబుతువు వచ్చింది. ప్రకృతిశోభ మానవుల హృదయాల నుప్పొంగ జేస్తున్నది. 
కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాద్రి ఒక్కతే పాండురాజు ప్రక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం 
వసంతప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది. పాండురాజు మాద్రిని సమీపించాడు. మునిశాపంచేత మరణించాడు. 
శతశ్చంగీయులందరూ గుమిగూడారు. హృదయవిదారకంగా విచారించారు. మాద్రి తాను పాండురాజుతో సహగమనం 
చేసింది. కుమారులరక్షణకు కుంతి దృఢచిత్తంతో జీవించ సంకల్పించింది. మాద్రీపాండురాజుల అంత్యక్రియల 
తర్వాత వారి అవశేషాలతో అందరూ హస్తినాపురం చేరారు. 


రగిలిన పగలు 


హస్తినాపురరాజమందిరంలో అటు కౌరవులు, ఇటు పాండవులు అందరూ కలిసి బాల([క్రీడలాడుతుండే 
వారు. అందరిలో బలాఢ్యుడు భీమసేనుడు. జలక్రీడ లాడేటప్పుడు భీముడు కౌరవులను భుజాలపై కెక్కించుకొని 
నీటిలో ముంచి తేల్చి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. పండ్లకోసం కౌరవులు చెట్టెక్కితే భీముడు చెట్టమొదళ్ళు పట్టి ఊపి 
పండ్లతోబాటు వారిని కూడా (క్రింద పడేసేవాడు. ఇట్టా భీముని చేతిలో బాధలు పడలేక దుర్యోధనుడు 
శకునిదుశ్ళాసనులతో మంతనాలు సలిపి, భీముడిని ఒంటరిగా ఉన్నప్పుడు చంపటానికి పన్నాగాలు పన్నాడు. 


ఒకనాడు భీముడు జల(క్రీడలలో వేయిమంది వీరకుమారులతో పోటీపడి గెలిచి, బాగా అలసిపోయి, 
చల్లగాలి వీస్తుంటే నీటి ఒడ్డునే పడుకొని గాఢనిద్రపోయాడు. దాన్ని గమనించిన దుర్యోధనుడు భీముడిని లతాపాశాలతో 
గట్టిగా కట్టించి నీటిలో త్రోయించాడు. కాని భీముడు ఒళ్ళు విరుచుకునేసరికి ఆ లతలన్నీ పెటపెటా తెగిపోయాయి. 
భవబంధవిముక్తునివలె నీటినుండి బయటికి వచ్చాడు. 


ఒకనాడు బాగా శ్రమించి భీముడు నిద్రిస్తున్నాడు. ఆ అదను కనిపెట్టి దుర్యోధనుడు ఒక సారథిచేత 
పాములను తెప్పించి అతడిని కరిపించాడు. భీమునిశరీరం వజ్రతుల్యం కావటంచేత పాముల కోరలు అతని 
చర్మంలో దిగబడలేదు. కాని, నిద్ర మెలకువ వచ్చింది. అతడు సారథి నొక్క చరుపుతో చంపివేశాడు. పాములను 
కాళ్ళతో నలిపేశాడు. ఒకసారి అన్నంలో విషం కలిపి పెట్టించాడు. యుయుత్సుడు వద్దంటున్నా ఆకలిగొన్న భీముడు 
ఆ విషాన్నం తిన్నాడు. విషంకూడా ఆకలివలన అతనికి అమృతంగా మారింది. ఇట్టా ఎన్నో ఉపాయాలతో భీముడిని 
వధించి ధర్మరాజును ఒంటరివాడిని చేసి చంపాలని దుర్యోధనుడు ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరకు పాండవుల 
కందరికీ అపాయం కలిగించే ఉపాయమే ఉపాదేయమనుకొన్నాడు. 


ఆదిసర్వ కథాసారం - 4 

భీష్ముడు బాలురకందరికీ మొదట కృపాచార్యునిచేత విలువిద్య నేర్పించాడు. ఆపై [ద్రోణుడినికూడా 
నియోగించాడు. [ద్రోణుడిని ద్రుపదుడు అవమానించాడు. అందువలన అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు 
లోలోన మండిపడిపోతున్నాడు. శిష్యు లందరిని తనకోర్కె తీర్చగలరా అని అడిగాడు. అర్జునుడు ఒక్కడే మాట 
ఇచ్చాడు. అందువలన అతడిని జగదేకవీరునిగా తీర్చిదిద్దుతానని ద్రోణుడు వరమిచ్చాడు. ఏకలవ్యుని వంటివారిఅడ్డును 
ఉపాయంతో తొలగించాడు. రాత్రియుదం, శబభేది, అస్త్రశస్త్రాలు, విలువిద్యా రహస్యాలు ఎన్నెన్నో అర్జునుడికి 

® ఐ DD ~~ జ 

బోధించాడు. విలువిద్యలో పార్టుడే ప్రథమగణ్యుడు. 


రాజకుమారుల అస్త్రశస్త్ర పాండిత్యాన్ని పెద్దలముందు (ప్రదర్శింప చేయటానికి (ద్రోణుడు ఒక విశాల 
సమతల (ప్రదేశంలో రంగం ఏర్పాటు చేయించాడు. తెల్లనివ(స్రాలను ధరించిన ద్రోణుడు అశృత్తామ వెంటరాగా 
క్రీడారంగం మధ్యకు వచ్చి నిలబడ్డాడు. కురుకుమారులందరూ జ్యేవ్టానుపూర్వంగా మహాధనువులతో తనుత్రాణాలతో 
గురువుగారివెనుక వరుసగా నిలిచారు. చూడముచ్చటగా నున్నది దృశ్యం. 


మొట్టమొదట భీమదుర్యోధనుల గదాద్వంద్వయుద్దం (ప్రవర్తిల్లింది. భూమి దద్దరిల్లేటట్ట్లు పాదఘట్టనం 
లు లొవ ౨౧ | en ర £7 లు 
చేస్తూ మదపుటేనుగులవలె భయంకరంగా పోరాడసాగారు భీమదుర్యోధనులు. ప్రజలలో వారివురిపట్ట అభిమానం 
గలవారు పెద్దఅరుపులతో పాటు పరస్పరవివాదాలుగూడా చేయటం మొదలుపెట్టారు. దానితో వారిద్దరి పోరును 
(ద్రోణుడు అశ్వత్హామను పంపి ఆపివేయించాడు. 


ఆ తరువాత హేమకవచావృతుడు, ఉన్నతచాపధరుడు, అసితోత్సలవర్గుడు, బద్దతూణీరుడు అయిన 
అర్జునుడు రంగమధ్యంలో నిలిచి జనహృదయాలను ఆకట్టుకొన్నాడు. ప్రజలు చేసే ప్రస్తుతి మిన్నంటింది. అర్జునుడు 
ఆచార్యునిఅనుమతితో ఆగ్నేయ, వారుణాదిమహాస్రాలను ప్రయోగించి, పరుగెత్తుతున్న మృగాలపై బాణాలు 
నాటేపలునేర్పులను ప్రదర్శించి విలువిద్యలో మేటివీరుడని జయజయధ్యానాలు పొందాడు. 


అంతలో సహజకవచకుండలధారియైన కర్ణుడు రంగద్వారం వద్ద నిలిచి భుజాస్సాలనం చేసి అర్జునుడిని 
ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. (ద్రోణుని అనుమతితో ముందుగా అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ ప్రదర్శించి 
చూపించాడు. అతని పరాక్రమాన్ని చూచి దుర్యోధను డతనిని కౌగలించుకొని “నాతో స్నేహం చేసి నాకూ నా 
బంధువులకూ హితం చేసి నన్ను కురురాజ్యం ఏలించి, నా ఐశ్వర్యం ఉపయోగించుకో” అని కోరాడు. కర్ణుడు 
దానికి అంగీకరించాడు. 


ఆ తరువాత కర్ణార్టునుల ద్వంద్వయుద్దం మొదలైనది. కర్ణుడు పర్జన్యాస్త్రం వేశాడు. అర్జునునిపై మేఘాలు 
దట్టంగా (క్రమ్మాయి. కుంతి భయపడింది. అంతలో అర్జునుడు వాయుబాణం వేసి మేఘాలను చిమ్మివేశాడు. కుంతి 
శాంతపడింది. వారిద్దరి నడుమ పంతాలు పెరుగుతున్నందువలన కృపాచార్యు డడ్డంవచ్చి, అర్జునుని తల్లిదండ్రుల 
పేర్చు కులం అందరికీ తెలుసు. అట్లాగే నీ వివరాలు తెలియజెప్పుమని కర్షుడిని అడిగాడు. కర్షుడు చెప్పడానికి 
సిగ్గుపడి తలవంచుకొన్నాడు. 


దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, రాజైతేతప్ప పార్టునితో యుద్దం చేయడానికి ఏల్లేదంటే ఇదుగో అంగరాజ్యా 
న్నిస్తున్నానని, రంగమధ్యంలో సింహాసనం వేసి అంగరాజ్య పట్టాభిషేకం చేసి కర్ణుడిని అంగరాజుగా పిలిచాడు. 
సూతుడు, కొడుకుని చూచి ఉప్పొంగిపోయి కౌగలించుకొన్నాడు. కర్షుడు అతనికి అభివాదనం చేశాడు. దానితో 


ఆదిసర్వ కథాసారం - 5 


అతడు సూతపుత్రుడని అందరికీ తెలిసిపోయింది. సూతపుత్రుడు క్షత్రియునితో యుద్దం చేయటం తగదన్నాడు 
భీముడు. దుర్యోధనుడు అతని మాటలకు అడ్డువచ్చాడు. 'లేడి కడుపున పులి పుడుతుందా? ఇంతటి దివ్యతేజస్సు 
కలవాడు సామాన్యుడై ఉంటాడా? సూరుల జన్మస్థానం సురల జన్మం, ఏరుల జన్మం ఎవరు చెప్పగలరు? 
సహజకవచకుండలధారియెన ఇతడు అంగరాజ్యానికే కాదు, అఖిల మహీ మండలానికే అధిపతి కాగలిగినవాడు” 
అని ప్రశంసిస్తూ ఉండగా ప్రొద్దు (క్రుంకింది. అందరూ వారివారి మందిరాలకు వెళ్ళారు. 


గురుదక్షిణ 


మరునాడు (ద్రోణాచార్యులు శిష్యులందరినీ పిలిచి “గురుదక్షిణ నివ్వండి!” అన్నాడు. అందరూ గురువు 
గారిని ఆదేశించుమన్నారు. 'ఐశ్వర్యమదగర్వితుడైన (ద్రుపదుడిని ఓడించి పట్టి నాముందు పెట్టండి. అదే నేను కోరే 
a యు యు 
గురుదక్షిణ” అని ప్రకటించాడు-(ద్రోణాచార్యుడు. 


ఆమాట వినగానే కౌరవులందరూ సైన్యాలను వెంటబెట్టుకొని రథాలెక్కి పాంచాలపురం వైపు పయనం 
సాగించారు. పాండవులు గురువుకు (ప్రదక్షిణం చేసి ఆయనను వెంట తీసికొని ఆ తరువాత బయలుదేరారు. 
కౌరవుల సేనను (ద్రుపదుడు చతురంగసేనతో ఎదుర్కొనాడు. పోరు ఘోరంగా సాగింది. ద్రుపదుని పరా(క్రమానికి 
కౌరవులు నిలువలేకపోయారు. వెనుదిరిగి పోసాగారు. పాండవు లెదురుపడ్డారు. వారి అండన నిలిచారు. అర్జునుడు 
భీమునిసాయంతో ముందుకు నడిచాడు. [ద్రోణుడినీ, ధర్మజుడినీ ఒకచోట నిలిపారు. సైన్యంతో భీముడు ద్రుపదుని 
గజబలాన్ని మట్టుపెట్టాడు. అర్జునుడు అశ్వబలాన్ని మట్టుబెట్టి ద్రుపదునిపై బాణాలు గుప్పించాడు. అంతలో 
(ద్రుపదుడు అర్జునుని విల్లును విరుగకొట్టాడు. అర్జునుడు సింహంవలె లంఘించి కత్తితో (ద్రుపదుని రథంపైకి 
దూకాడు. మెరుపుదాడి చేసి అతడిని రథాక్షంతో కట్టి ద్రోణుని యెదుటకు తెచ్చి ఉంచాడు. అప్పుడు అవహేళనగా 
నవ్వుతూ [ద్రోణుడు [ద్రుపదునితో ఈవిధంగా అన్నాడు. 


క Ba రెవ్వరయ్య దద్రుపదమ 
హారాజులె యిట్టు కృపణులయి పటువడన్‌ 
ల లు 
వీరికి వలసెనె యహహ! మ 
హా రాజ్యమదాంధకార మది వాసెనొకో!” 


ఇప్పటికైనా నేను జ్ఞాపకానికి వచ్చానా? అని అధిక్షేపించి ద్రుపదుడిని వదలివేశాడు. ఇట్టా గురుదక్షిణ 
పాండవులే ఇవ్వగలిగారు. 


లాక్షాగహ దహనం 


రాజ్యభారాన్ని వహించగలవాడినిగా భావించి భీష్మ విదురాదులతో విచారించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు 
యువరాజుగా పట్టంగట్టాడు. ధర్మజుడు నలుగురుతమ్ములసాయంతో నాలుగుదిక్కులా విజయయాత్రలు సాగించి 
అపారధనరాసులను తెచ్చి హస్తినాపుర వైభవాన్ని పెంచాడు. ధర్మరాజు పేరుకు యువరాజుగాని, తీరుకు సార్వభౌముడు. 


పాండవులమీద పెరుగుతున్న (ప్రజానురాగం దుర్యోధనునిగుండెల్లో అసూయాగ్నిని రగిలింది. అతడు 


ఆదిపర్వ కథాసారం - 6 
ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి తన దుఃఖాన్ని వెళ్లగ్రక్కాడు. "పైతృకమైన ఈ రాజ్యలక్ష్మిని పూర్వం పాండురాజు 
భరించాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజును యువరాజును చేశారు. ఆ తరువాత ఆతనికొడుకులు, మనుమలే 
రాజ్యాధిపతులౌతారు. మేము వారిని సేవించి (బ్రతికేదుర్గతి ఏర్పడుతుంది. రాజ్యం మీ ఆధీనంలో ఉన్నది కాబట్టి 
మీరే మాకు, రాజ్యానికి మార్గం వేసి చూపించాలి. పాండవులకీర్తి ప్రజలలో పెరిగిపోతున్నది. ముందు వారిని దూరం 
చేయండి. వారణావతానికి పంపండి. ఆరునెలలలో నేనూ హస్తినాపురి ప్రజలలో నా మీద అభిమానం కలిగేటట్లు 
చూచుకొంటాను” - అని వాదించి తండ్రిని ఒప్పించాడు. 


ధృతరాష్ట్రుడు నయంతో (ప్రేమతో పాండవులను కుంతితోసహా వారణావతానికి పంపాడు. అక్కడ 
దుర్యోధనుడు పురోచనునితో లక్కయింటిని కట్టించి సమయం కనిపెట్టి అందులో పాండవులు తగులపడేటట్లు 
చూడాలని పన్నాగం పన్నాడు. విదురు డీరహస్యాన్ని గోప్యంగా ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు (గ్రహించి, 
భీమునితో చెప్పి, లాక్షాగృహంలో నిపుణంగా జాగరూకతతో ఉంటుంటారు. విదురుడు ఒక గూఢచారిని పాండవుల 
చెంతకు పంపించి లక్కయింటినుండి వారు తప్పించుకొని పోవటానికి బిలమార్గాన్ని ఏర్పరచి, కృష్ణ చతుర్రశినాటిరాత్రి 
లాక్షాగృహదహనమవుతుందని సూచించాడు. భీముడు ఈ రహస్యాన్ని గమనించి, పురోచనుని, ఒక దాసిని, దాని 
అయిదుగురు కొడుకులను ఆ లక్కయింటిలో ఉంచి, అన్నదమ్ములను తల్లిని బిలంద్వారా పంపించి, నియమించిన 
ముహూర్తంకంటె ముందే లక్కయిల్లు మొత్తం దహనమయ్యేటట్టు చూచి తాను బిలంద్వ్యారా వెడలిపోయాడు. ఒక్క 
విదురుడు తప్ప అందరూ పాండవులు లక్కయింటిలో పడి కాలిపోయారని దుఃఖీంచారు. ధృతరాష్ట్రదుర్యోధనుల 


పాపసంకల్పాలను ప్రజలు గర్హించారు. 
యౌ 


బిలద్యారంగుండా పాండవులు బయటపడి పాదచారులై నడిచి ఒక వనం చేరారు. భీముడు నీరు తెచ్చేలోపలే 
ఒక చెట్టుకింద ధర్మజాదులూ, కుంతీ గాఢనిద్రలో మునిగిపోయారు. వారి దీనావస్థకు విచారపడుతూ ఆ రాత్రి 
భీముడు వారికి కాపలా కాస్తూ ఉన్నాడు. 


అది హిడింబాసురుడు నివసించే వనం. నరవాసన కొట్టింది అతనికి. పాండవులను చంపి వండి వడ్డించు 
మని చెల్లెలైన హిడింబను ఆజ్ఞాపించాడు. ఆమె ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. భీముని సుందరవీరాకారం చూచింది. 
మనసారా (ప్రేమించింది. అతనితోడిదే తనజీవిత మని మొదటిచూపులోనే నిర్ణయించుకొన్నది. అన్నను పోగొట్టుకొన్నా 
భీముడిని మాత్రం పొందాలనుకొన్నది. అన్నివిషయాలు భీముడికి చెప్పింది. ఆలస్యమైనదని హిడింబుడు లేచి 
వచ్చాడు. భీము డాతనితో యుద్దానికి తలపడ్డాడు. రాక్షసుని అరుపులకు కుంతి నిద్ర లేచింది; ధర్మజాదులు 
లేచారు. హిడింబ మానవాకారంలో ఎదుట పడింది. కుంతి ఆమెను గురించి అడిగింది. హిడింబ ఏ సంగతీ 
దాచుకోకుండా మనసు విప్పి కుంతితో చెప్పుకొన్నది. ఆమెకు ఎన్నో మహిమలున్నాయి. వాటిని ప్రదర్శించి చూపింది. 
భీముడు హిడింబాసురుడుని చంపాడు. పాండవులను హిడింబ అనుసరించింది. భీముడు వారించాడు. ధర్మజుడు, 
కుంతి భీముడికి నచ్చజెప్పారు. శాలిహోత్రుని ఆశ్రమంగురించి హిడింబ చెప్పినమాటలు నిజమని తెలిశాయి. 
భీమునితో హిడింబకు వివాహమయింది. పగలల్లా ఆ దంపతులు అడవులలో విహరించేవారు. రాత్రిళ్ళు ధర్మరాజాదుల 
వద్ద ఉండేవారు. కొన్నాళ్ళకు ఘటోత్కచు డనేపుత్రుడు పుట్టాడు-హిడింబకు. భయంకరాకారుడు, సద్యోయౌవనుడు, 
అస్ర్రశస్రకుశలుడు, రాక్షస పిశాచబలపరివృతుడు అయిన ఘటోత్కచుడు పాండవులను కొంతకాలం సేవించి రాక్షస 
రాజ్యానికి వెళ్ళిపోయాడు - తల్లిని తీసికొని. తనను స్మరిస్తేచాలు ప్రత్యక్షమౌతానని తండ్రితో చెప్పాడు. 


ఆదిసర్వ కథాసారం - 7 


శాలిహోత్రుని ఆశ్రమంలో వ్యాసుడు పాండవులకు దర్శనమిచ్చాడు. జరిగిన దానికి విచారించవ ద్దని ధైర్యం 
చెప్పి, భావికార్యక్రమాన్ని సూచించి వెళ్లాడు. పాండవులు (బాహ్మణవేషాలతో ఏకచ[క్రపురం చేరారు. అక్కడ 
భిక్షాటనం చేసికొంటూ (బ్రతుకు సాగించారు. అయినా, అక్కడ (ప్రజలను పట్టి పీడించే బకాసురుడిని భీముడు 
వధించి వారికి శాంతిసౌఖ్యాలను అందించాడు. 


పాండననినాహం 


ఆనాడు అర్జునుడి చేతిలో ఓడిన ద్రుపదుడు ద్రోణుడిని చంపే ఒకకొడుకును, అర్జునుని వివాహమాడే 
ఒకకూతురును పొందాలని అనేకఘోరవైతాలు చేశాడు. చివరకు ఒక (క్రతువు నిర్వహించాడు. యజ్ఞాగ్నిలో నుండి 
ఉజ్జల కరవాలంతో రథారూఢుడైన ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. దివ్యతేజస్విని ద్రౌపది పుట్టింది. ఆ (ద్రౌపదిని 
అర్జ్హునునకివ్యాలని లోన సంకల్పం. పైకి చలత్‌ మత్స్యయంత్రభేదనాన్ని వరపరీక్షగా పెట్టాడు-ద్రుపదమహారాజు. ఈ 
సంగతి పాండవులు ఏకచక్రపురంలో విన్నారు. పాంచాలపురికి హుటాహుటిన బయలుదేరారు. 


(దుపదనగరం స్వయంవరోత్సవంతో కోలాహలంగా ఉన్నది. ఎత్తుగా కట్టబడిన మత్స్యయంత్రాన్ని 
అయిదుబాణాలతో ఎవడు కొట్టగలడో, ఆ విలుకాడే (ద్రౌపదికి భర్త కాగలడని పాంచాలపతి (ప్రకటించాడు. రాజులు 
నగరం చుట్టూ డేరాలు తీర్చి స్వయంవరానికి దిగి ఉన్నారు. పాండవు లాపురిలో బ్రాహ్మణ వేషాలతో (ప్రవేశించి 
ఒక కుంభాకారుని యింట్లో వసించి మత్స్య్యయం(త్రసభకు వెళ్ళారు. 


ధృష్టద్యుమ్నుడు స్వయంవరనియమాన్ని ప్రకటించాడు. స్వయంవరసభలో విచ్చేసియున్న రాజులనందరినీ 
ద్రౌపదికి చూపించాడు. అందులో నూరుగురు కౌరవులున్నారు. కర్ణాశ్వత్హామాదులుకూడా ఉన్నారు. వారిలో ఎవరు 
లక్ష్యాన్ని భేదిస్తే అతడు కల్యాణమాలకు అర్హుడని సూచించాడు. ఆ సభలోని అతిథులలో వాసుదేవు డున్నాడు. 
అతడు బ్రాహ్మణవర్గంలో పంచాగ్నులవలె వెలుగొందుతున్న పాండవులను (గ్రహించి, పారుడు పాంచాలిని 
(గ్రహిస్తాడని సంతోషించాడు. 


కొందరు రాజులు విల్లు ఎక్కపెట్టలేక వెనుతిరిగిపోయారు; కొందరు ప్రయత్నమే చేయలేకపోయారు; 
కొందరు చేసి విఫలురయ్యారు. బ్రాహ్మణులలో నుండి అర్జునుడు లేచి యంత్రాన్ని సమీపించి, గురువులకు 
నమస్కరించి, ధనువునకు ప్రదక్షిణం చేసి మొక్కి, దానిని అవలీలగా ఎక్కుపెట్టి, అలవోకగా మత్స్యయంతత్రాన్ని 
భేదించాడు. సభికు లందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణు లుష్పాంగిపోయారు. ధృష్టద్యుమ్నుడు సైన్యంతో అర్జునుని 
వెంట నిలువ బడ్డాడు. ధర్మజుడు నకుల సహదేవులతో కలిసి వసతిగృహానికి వెళ్లాడు. (ద్రౌపది కల్యాణమాలను 
అర్జునుని మెడలో ఉంచటానికి బయలుదేరింది. దుర్యోధనాదు లది సహించలేకపోయారు. రాచకన్నెను వి్రుడి 
కివ్వటం అవమానమని ఆగ్రహించారు. విప్రాకారంలో నున్న అర్జునుడిని అపహసించారు. (ద్రుపదుడు భయపడి 
బ్రాహ్మణుల వెనకాల నిలువబడ్డాడు. వారందరికి అభయమిచ్చి అర్జునుడు భీమ సహాయంతో తిరుగబడ్డాడు. 


అర్జునుడికి ఎదురుగా కర్లుడు నిలిచి బాణయుద్దం చేశాడు. తన ఎదుట నిలువగలిగిన ఆత డెవడా? అని 
కర్చు డాశ్చర్యపోయాడు. ఎవడో విప్రశ్రేష్టునివలె నున్నాడని రణరంగం నుండి తొలగిపోయాడు. భీముడు శల్యుడిని 


ఆదిసర్వ కథాసారం - 8 


నేలపై పడేసి కొట్టాడు. అతడు లేచి దుమ్ము దులుపుకొని వెళ్లిపోయాడు. ఆ (బ్రాహ్మణులెవరో తేల్చుకోవాలని 
పట్టుబట్టిన దుర్యోధనాదులకు మొగం వాచేటట్టు సమాధానం చెప్పి వాసుదేవుడు పంపివేశాడు. రాజులందరూ 
మరలిపోయారు. భీమార్జునులు (ద్రౌపదిని తీసికొని యింటికి వచ్చారు. ధర్మజాదులతో కలిసి “తల్లితో అమ్మా! మే 
మొకభిక్ష తెచ్చాం” అని అన్నారు. కుంతి అసలు విషయాన్ని [గ్రహింపక “మీ రయిదుగురూ ఉపయోగించుకొనండి” 
అని కొడుకులను నియోగించింది. ఆ తరువాత (ద్రౌపదిని చూచి ప్రబోధించానని చిన్నబోయింది. ఆమె అన్నమాట 
అయితీరుతుంది. పాండవులు అమ్మమాట జవదాటరు. కుంతి కలత చెందింది. ధర్మజుడు తల్లినోదార్చి (ద్రౌపదిని 
అర్జునుడినే వివాహమాడుమన్నాడు. అర్జునుడు పెద్దవాడైన ధర్మరాజును పెండ్డాడుమన్నాడు. వీరిద్దరూ ఇట్లా అంటూనే 
ఉన్నారు. పాండవులైదుగురూ పాంచాలిని చూచి మన్మథభావాన్ని ఒకేసారి పొందారు. పాంచాలి కూడా వారి 
అయిదుగురియందు బద్దానురాగయి నిలిచింది. ధర్మజుడు వేదవ్యాసుని మాటలు స్మరించి (ద్రౌపదిని పాండవులైదుగురు 
పాణిగ్రహణం చేయటమే ఉత్తమ మని నిర్ణయించాడు. 


మత్స్యయం(త్రం భేదించింది అర్జునుడనీ, (ద్రౌపదిని వివాహమాడేది పాండవు లనీ తెలిసికొని ద్రుపదుడు 
సంతోషించాడు. (ద్రౌపదికి భర్చపంచకం ఏర్పడటానికి గల పూర్వజన్మవృత్తాంతాన్ని వ్యాసుడు వినిపించాడు. ఆమె 
అయిదుగురు భర్తలకు భార్య అయినా ఎవరిదగ్గర కన్యాత్వం సతీత్వం వారివద్ద మొక్కవోకుండా ఉండే వరం 
ఉండటంవలన వివాహంలోకూడా వరుసగా ధర్మజాదులు తాళిగట్టేటప్పు డామె కన్యాత్వం చెక్కు చెదరకుండా 
నిలిచింది. ఆ మహిమను చూచి అగ్నిజాతయైన ద్రౌపదియొక్కవిశిష్టలక్షణంగా అందరూ భావించారు. వాసుదేవుడు 
సంతోషించాడు. పాండవులవివాహం వైభవంగా జరిగింది. వారు పాంచాలనగరంలో ఒకయేడాదిపాటు ఉన్నారు. 


ఇంద్ర ప్రస్థపురం 


ధృతరాష్ట్రుడు భీష్మాదుల నీతివచనాలు విని విదురుని పంపి పాండవులను హస్తినాపురానికి పిలిపించాడు. 
లాక్షాగృహదహనం నుండి పాండవులు బైటపడ్డందుకు దుర్యోధనుడు లోలోన మండిపోతుండేవాడు. పాండవులు 
ఎక్కువకాలం హస్తినాపురంలో ఉండకుండా చూడుమని తండ్రిని బలవంతపెట్టేవాడు. కొడుకుపోరు పడలేక 
ధృతరాష్ట్రుడు పాండవులకు అర్హరాజ్యమిచ్చి ఇం(ద్రప్రస్థపురం రాజధానిగా ఏలుకోండని పంపాడు. ధర్మరాజును 
పట్టాభిషిక్తుడిని చేశాడు. శ్రీకృష్ణాదులు వెంటరాగా పాండవులు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకొన్నారు. 


శ్రీకృష్ణుడు ఇంద్రుడిని, ఇంద్రుడు విశ్వకర్మను స్మరించగా విశ్వకర్మసాయంతో ఇంద్రప్రస్థపురం దిక్సాలకుల 
పురాలతో దీటైనదిగా రూపొందింది. వాసుదేవుని అనుమతితో ఆశీస్సులతో ధర్మజు డానగరంలో (ప్రవేశించి 
అపరదేవేంద్రునివలె వెలుగొందుతూ ఉన్నాడు. 


ఒకనాడు నారదుడు వచ్చి పాండవులలో ఒక్కొక్కరు ద్రౌపదిని ఒక్కొక్క యేడు తన భవనంలో ఉంచుకోవా 
లనీ, ఆ కట్టడిని తెలిసిగాని, తెలియకగాని ఎవరైనా మీరితే ఒకయేడాది పాటు అతడు తీర్థయాత్రలు చేసిరావా 
లనీ నియమం చేశాడు. పాండవులు దానికి కట్టుబడి ఉన్నారు. 


అలా ఒకయేడు ధర్మరాజు అంతఃపురంలో (ద్రౌపది ఉంటున్నది. అర్జునుడు బ్రాహ్మణ ధేనువును రక్షించటానికై 
ఆయుధాలు తెచ్చికొందామని ధర్మజుని భవనానికి వెళ్ళాడు. దొంగలను చంపి ధేనువును బ్రాహ్మణున కిచ్చి 
ఆయుధాలు ఉన్నచోట పెట్టాడు. కాని ఆ సమయంలో అర్షునాదులు ధర్మజునింటికి పోగూడదు. నియమం 


ఆదిసర్వ కథాసారం - 9 


తప్పినట్టెనది. ధర్మజుడు వలదన్నా అర్జునుడు తీరయాత్రలకు బయలుదేరాడు. ఆ యాత్ర అతనికి పుణ్యం 

పురుషార్థం కలిసి వచ్చేటట్టు చేసింది. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలు అర్జునుని వివాహమాడారు. సుభద్ర 

బలరామ శ్రీకృష్ణుల ముద్దుల చెల్లెలు. అర్జునుడు యతివేషంలో సుభద్రకు సన్నిహితుడు కావటానికి, ఆమెను 
£9 యలు ee | జ 

వివాహమాడి ఇం(ద్రప్రస్థపురానికి చేరటానికీ శ్రీకృష్ణుడు సూత్రధారుడుగా నిలిచాడు. సుభద్రార్జునుల వివాహం 

ఇంద్రోపేంద్రులే స్వయంగా చేయించారు. ఆమీద బలరాముడంగీకరించాడు. సుభద్రను ద్రౌపది దీవించింది. 

పాండవవంశాన్ని నిలిపే కౌరవవధువుగా సుభద్ర మహాభారతంలో చిరస్మరణీయురాలిగా నిలిచింది. 


ఇది ఆదిపర్వకథాసారంలో రెండవభాగం. 


బి.ని. సుబ్రహ్మణ్యం 


ప్రధానసంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటం -2 
ఆదిపర్వము 
రండవ భాగము (5, 6, 7, 8 ఆశ్వాసములు 
విషయసూచిక 
పంచమాశ్వాసము 
విషయము సంస్కృతమూలము 
ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుగుట 1-102-1 
ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట 1-103-10 
కుంతి చరిత్రము 1-104-1 
కర్ణుడు జనియించి సూతగృహంబు సేరుట 1-104-10 
పాండురాజు వివాహమై దిగ్విజయము సేయుట 1-105-1 
పాండురాజు సత్క్మృత్యములు 1-106-1 
వేటకు. బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట 1-109-5 
పాండురాజు శతశృంగంబునC దపోవృత్తి నుండుట 1-111-1 
వ్యుషితాశ్వుం డను రాజువృత్తాంతము 1-112-7 
శ్వేతకేతు(డు స్రీ పురుషుల విషయంబునం గావించిన కట్టడి 1-113-1 
కుంతీదేవియందు ధర్మరాజుజననము 1-114-3 
గాంధారి యుదరతాడనంబు గావించుకొనుట 1-107-8 
దుర్యోధనాదుల జననము 1-107-24 
భీముని శరీరదార్‌ఢ్యము 1-114-11 
ఇంద్రప్రసాదంబున గుంతి కర్టును. డుదయించుట 1-114-15 
మా(ద్రికి నకులసహదేవులు పుట్టుట 1-115-1 
వసంత వర్షనము 1-116-1 
పాండురాజు మరణము 1-116-4 
మా(ద్రి సహగమనము సేయుట 1-116-25 


మునులు పాండవులను హస్తినాపురంబునకుం గొనివచ్చి 


విషయసూచిక - 11 


విషయము సంస్కృతమూలము పుట 
ధృతరాష్టున కొప్పగించుట 1-117-6 536 
కురుపాండుకుమారుల బాల (క్రీడలు 1-119-13 543 
దుర్యోధనుండు భీముని. జంపింపం దివురుట 1-119-28 546 
కృపాచార్యుల జన్మవృత్తాంతము 1-120-2 551 
(ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము 1-121-3 554 
(ద్రోణుడు [ద్రుపదునిచే నవమానితు( డగుట 1-122-2 559 
ద్రోణుడు హస్తినాపురంబునకు వచ్చుట 1-122-14 561 
భీష్ముడు కురుపాండుకుమారులకు ద్రోణుని గురువుగా నియమించుట 1-122-2 566 
ఏకలవ్యుం డనువాండు [ద్రోణు నారాధించి విలువిద్య గజచుట 1-123-10 570 
ద్రోణు( డస్త్రవిద్యం దనశిష్యులం బరీక్షించుట 1-123-15 576 
అర్జునుడు ద్రోణుని మొసలినుండి విడిపించుట 1-123-68 579 
షష్టాశ్వాసము 
కుమారాస్త్ర, విద్యాసందర్శనము 1-123-68 584 
భీమదుర్యోధనులు దమ గదాకౌశలంబు సూపుట 1-124-30 589 
అర్జునుండు తన యస్ర్రవిద్యాకౌశలంబు సూపుట 1-125-18 595 
కరుడు ప్రవేశించి యర్జును నధిక్షేపించుట 1-126-2 597 
కర్ణార్ణునుల ద్వంద్వయుద్దము 1-126-23 601 
దుర్యోధనుడు కర్షుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట 1-126-36 605 
కౌరవపాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టం జనుట 1-127-1 612 
భీమార్జునులు (ద్రుపదుని సేనను దునుమాడుట అను 1-78-40 పంక్తి 617 
అర్జునుండు ద్రుపదుం బట్టి కట్టి తెచ్చుట 1-128-3 620 
ధృతరాష్ట్రుడు యుధిస్టిరుని యౌవరాజ్యాభిషిక్తునిం జేయుట 1179-1901 623 
భారద్వాజుం డర్డునునకు (బ్రహ్మశిరోనామక దివ్యబాణం బొసంగుట అను 1-80-20 పంక్తి 625 
కణికనీతి 1-81-10 627 
దుర్యోధనుడు తండ్రితో. దన మనోదుఃఖంబు. దెలుపుట 1-129-10 635 
దుర్యోధను(డు పాండవులను వారణావతంబునకు. 
బంపుమని తండ్రితో. జెప్పుట 1-30-8 639 
ధృతరాష్టుండు పాండవులను వారణావత నగరంబునకు. 
బోవం బనుచుట 1-131-2 642 
దుర్యోధనుడు లాక్షాగృహనిర్మాణమునకా పురోచనుని 
వారణావతంబునకు. బంపుట 1-132-2 644 


వారణావత(ప్రస్హానము - విదురోపదేశము 1-133-4 646 


విషయసూచిక - 12 


విషయము సంస్కృతమూలము పుట 
పాండవులు జననీసహితంబుగా వారణావతంబు. జేరుట 1-134-1 650 
లాక్షాగృహదహనము 1-135-1 654 
పాండవులు లక్కయింట( జచ్చిరని ధృతరాష్టుండు దుఃఖించుట 1-137-10 660 
పాండవులు వారణావతమునుండి దక్షిణదిశగా నడచుట 1-137-17 662 
భీముడు నిద్రితులైన జననీసోదరులను జూచి చింతిల్లుట 1-138-14 664 
హిడింబ భీమసేనునిం జూచి మోహించుట 1-139-1 668 
భీమసేనహిడింబాసురుల యుద్దము 1-141-15 674 
భీముడు తల్లియనుమతంబున హిడింబను బరి[గ్రహించుట 1-143-1 683 
పాండవులకు వ్యాసు(డు హితోపదేశము సేయుట 1-144-7 685 
హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట 1-145-27 688 
పాండవు లేకచ(క్రపురంబున విప్రగృహంబున నుండుట 1-145-1 690 
బకున కాహారముగా( బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము 
విచారించుట 1-145-20 693 
కుంతీదేవికి (బ్రాహ్మణుండు తన దుఃఖకారణంబును దెలుపుట 1-148-1 700 
బకుని( జంప భీముని బంపుటకు. గుంతి నిశ్చయించుట 1-149-13 704 
కుంతి ధర్మజునకు. బరదుఃఖనివారణము పరమపుణ్యంబని తెలుపుట 1-150-20 708 
భీముడు బకాసురుని జంప బోవుట 1-151-1 711 
భీమసేను(డు బకాసురుం జంపట 1-151-15 713 
సప్తమాశ్వాసము 
ధృష్టద్యుమ్ను (ద్రౌైపదులయుత్ప్సత్తివృత్తాంతము 1-153-1 721 
ద్రౌపదీవివాహప్రయ్నతము (అమూలకము) 730 
పాండవులు పాంచాలపురంబునకు బయలుదేరుట 1-156-2 733 
పాండవులు (ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట 1-157-1 734 
అర్జును. డంగారపర్గుని జయించుట 1-158-9 737 
అంగారపర్గుం డర్జునునితో సఖ్యము సేయుట 1-158-35 742 
అంగారపర్గు(డు పాండవులకు బురోహితుని. బురస్కరింపుం డని చెప్పుట 1-159-17 746 
తపతీసంవరణో పాఖ్యానము 1-160-3 749 


సంవరణుండు తపతిం జూచి మోహించుట 1-160-25 751 


విషయసూచిక - 13 


విషయము సంస్కృతమూలము పుట 
వసిష్టుడు తపతినిం గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట 1-162-12 756 
అంగారపర్గుడు అర్జునునకు వసిష్టుమహిమ చెప్పుట 1-165-2 761 
శక్తిమహాముని కల్మాషపాదుని శపియించుట 1-166-7 768 
పుత్రశోకంబున వసిష్టుడు ఆత్మహత్యకు. బ్రయత్నించుట 1-166-40 771 
వసిష్టువలన6 గల్మాషపాదుండు శాపవిముక్తి. జెందుట 1-168-5 775 
వసిష్ట ప్రసాదంబునం గల్మాషపాదుండు పుత్రవంతుండగుట 1-168-11 777 
భార్గవుండయిన జౌర్వుని జననము 1-169-20 780 
పితృదేవతలు జౌర్వుని శాంతచిత్తుని జేయుట 1-170-14 782 
పరాశరుడు రాక్షసవినాశార్థంబు సషత్రయాగంబు సేయుట 1-172-2 786 
పాండవులు ధౌమ్యునిం బురోహితు(గా వరియించుట 1-174-6 789 
ద్రౌపదీస్వయంవరము 1-179-1 793 
రాజపుత్రులు మత్య్యయం(త్రమును భేదింపంటోయి భంగపడుట 1-177-22 797 
అర్జునుడు మత్స్యయం(త్రంబు. దెగనేయుట 1-179-4 801 
ద్రౌపది యర్జునుని వరించుట 1-179-22 806 
అర్జునుండు కర్గునితో యుద్దంబు సేసి జయించుట 1-181-3 809 
అర్జునుండు (ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట 1-182-1 815 
శ్రీకృష్ణబలరాములు ధర్మరాజాదుల( జూడవచ్చుట 1-183-2 818 
పాండవుల వంశాదికము నెతింగి రమ్మని (దుపదుండు 
ధృష్టద్యుమ్నుం బనుచుట 1-184-3 821 
పాండవులు (ద్రుపదమహారాజగృహంబునకు( బోవుట 1-185-25 827 
వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట 1-186-38 833 
(ద్రుపదునకు వ్యాసుండు ఇంద్రసేన యను పతివ్రతకథ సెప్పుట 1-100-60 838 
(ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట 1-189-1 842 
ద్రౌపదీవివాహమహోత్సవము 1-90-5 849 
అష్టమాశ్వాసము 


పాండవులు (ద్రుపదరాజుపురంబున నిష్టోపభోగంబు 
లనుభవించుచు సుఖంబుండుట 1-190-25 855 


విషయసూచిక - 14 


విషయము సంస్కృతమూలము 
చారులవలన పాండవుల యభ్యుదయమును విని దుర్యోధనుండు 
నిర్వేదించుట 1-191-1 
దుర్యోధనుడు తండ్రితో బాండవపాంచాల 
విభేదనోపాయంబు నాలోచించుట 1-192-25 
భీష్మద్రోణులు దుర్యోధనునకు బుద్ది సెప్పుట 1-195-1 
పాండవులను దోడ్తేర ధృతరాషుండు విదురుని. బంచుట 1-193-3 
పాండవులు హస్తిపురంబునకు వచ్చుట 1-199-10 
విశ్య్వకర్మ యింద్రప్రస్థపట్టణమును నిర్మించుట 1-199-28 
నారదు(డు పాండవులపాలికి వచ్చుట 1-200-8 
సుందోపసుందోపాఖ్యానము 1-201-1 
సుందోపసుందు లొండొరులతో. బోరి చచ్చుట -- 
నారదద్రేరితులయి పాండవులు సమయము సేయుట 1-204-27 
సమయభంగకారణమున నర్జునుండు తీర్థయా(త్రకుం జనుట 1-206-12 
ఉలూచి యర్జునునిం గామించుట 1-206-12 
అర్జునుండు చిత్రాంగదను వివాహంబగుట 1-207-14 
అర్జునుడు పంచతీర్థంబులం దప్పరసలను శాపవిముక్తుల నొనరించుట 1-208-1 
అర్జునుండు ద్వారకానగరంబునకు( జనుట 1-210-4 
అర్జ్హునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం-అను.1-114-64 పంక్తి) 
అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం-అను.1-114-270 పంక్తి) 
అర్జునుండు సుభ(ద్రాసహితుండై యిం|ద్రప్రస్థపురంబునకు( జనుట 1-213-13 
శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు గానుకలు తెచ్చి యిచ్చుట 1-213-33 
అభిమన్యు ప్రభృతుల జననము 1-213-58 
అగ్నిదేవు(డు ఖాండవసమీపమున విహరించుచున్న 
కృష్ణార్ణునులకడకు వచ్చుట 1-214-29 
శ్వేతకి యను రాజర్షివృత్తాంతము 1-215-11 (అను.1-8) 
అగ్నిదేవుండు కృష్ణార్ణునులకు( జ(క్రకార్ముకాదు లొసంగుట 1-215-12 
కృష్ణార్ణును లన్నిహోత్రునిచే ఖాండవంబు దహింపజేయుట 1-216-28 
ఇంద్రుండు కృష్ణార్ణునులతో( బోరుట 1-218-13 
మందపాలోపాఖ్యానము 1-220-1 
ఇంద్రుం డర్జునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది 
దివ్యబాణంబు లిచ్చుట 1-225-7 


ne ta ow 


శ్రీమదాంధ్ర 
మహాభారతము 


ఆదిపర్వము 
రిండవ భాగము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - పంచమాశ్వాసము 


శ్రీనాథమూర్తి! విబుధని । ధాన! మహాదాన తర్పితద్విజవర! వేం 
గీనాథ! పార్థనిభ! యభిమానమహార్ణవ! మహేంద్రమహిమాతిశయా! 1 


ప్రతిపదార్థం: (శ్రీనాథమూర్తి=లక్ష్మిదేవికి భర్త అయిన విష్ణువువంటి ఆకారం కలవాడా!; విబుధ, నిధాన= పండితులకు 
నిధివంటివాడా!; మహా, దాన తర్పిత, ద్విజ వర= గొప్పుదానాలచేత తృప్తిని పొందింపబడిన (బ్రాహ్మణశ్రేష్టులు కలవాడా!; వేంగీ 
నాథా= వేంగీదేశానికి ప్రభువు అయినవాడా!; పార, నిభ= అర్జునితో సమానం అయినవాడా!; అభిమాన మహా+అర్లవ= 
ప్రీమయందు సము(ద్రంవంటివాడా లేదా ఆత్మగౌరవంలో సముద్రంవంటివాడా!; మహా+ఇంద్ర, మహిమ+అతిశయా= దేవేంద్రుని 
గొప్పతనంవంటి ఆధిక్యము కలవాడా! 


తాత్సర్యం: విష్ణుమూర్తివంటి ఆకారంకలవాడా! పండితులకు నిధివంటివాడా! మహాదానాలచేత బ్రాహ్మణ శ్రేష్టులను 
తృప్తి పొందించినవాడా! వేంగీదేశానికి రాజైనవాడా! అర్జునునితో సమానమైనవాడా! సముద్రమంత (ప్రేమ కలవాడా 
లేదా సముద్రమంత ఆత్మాభిమానం కలవాడా! దేవేంద్రునంతటి గొప్పతనం కలవాడా! 


విశేషం: ఇది రాజరాజనరేంద్రుని మనోహరమైన ఆకారాన్ని, మహాదానగుణాన్ని, పరాక్రమ విశేషాన్ని, గ్రేమాతిశయాన్ని, 
వైభవాన్ని తెలియచేసే ఆశ్వాసారంభ సంబోధనపద్యం. 


ధృతరాష్ట్ర పాండుకుమారులు పెరుగుట (సం.1-102-1) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పి: నట్లు ధృతరాష్ట్రపాండువిదురులు భీష్మాభిరక్షితులై పెరుంగుచు, 
నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కథను చెప్పే ఆ ఉగ్రశ్రవసమహర్షి శౌనక+ఆది, మహా, మునులకున్‌= శౌనకుడు మొదలైన 
మహర్షులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; ధృతరాష్ట్ర, పాండు విదురులు; భీష్మ+అభిరక్షితులు+ఐ= భీష్మునిచేత పోషింపబడిన 
వాళ్ళయి; 'పెరుగుచు= వృద్దిచెందుతూ; ఉపనయన+అనంతరంబునన్‌= ఉపనయనం జరిగినతరువాత; అధ్యయనంబు= 
విద్యాభ్యాసం; ఒనరించి= చేసి; రాజ, విద్యల+అందు= క్షత్రియులకు తగిన విద్యలలో; జిత, (శ్రములు+ఐ= జయింపబడిన 
శ్రమ కలవాళ్ళయి - అనగా సమర్ద్జులై; ఉన్నంత= ఉండినప్పుడు. 


తాత్సర్యం: మహాభారతకథను చెప్పే ఆ ఉగ్రశ్రవసుడు, శౌనకాదిమహామునులకు ఇట్టా చెప్పాడు; ఆ విధంగా 
ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని పోషణలో పెరుగుతూ ఉపనయనమైన తరువాత విద్యాభ్యాసం చేసి, 
రాజవిద్యలలో ఆరితేరి ఉండగా. 


468 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ర 


అమరాపగాసుతు ననుశాసనంబున.। గౌరవ రాజ్యంబు గడు వెలింగెం 
గురుభూము లుత్తరకురువులకంటెను । నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె, 
ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ | కెంతయు నభివృద్ధి యెసంగుచుండె, 
వలసినయప్పుడు వానలు గురియుట । సస్యసమృద్ధి ప్రశస్త మయ్యె(, 


ఆ. బాలు సేయెం బుష్పఫలభరితంబు లై | తరువనంబు లొప్పె, ధర్మకర్మ 


నిరతి. జేసి కరము నెమ్మితో నన్యోన్య | హితము. జేయుచుండి రెల్ల జనులు 3 


ప్రతిపదార్థం: అమర+ఆపగా, సుతు, అనుశాసనంబునన్‌= దేవనది అయిన గంగయొక్క పుత్రుడు భీష్మునిఏలుబడిచేత; 
కౌరవ, రాజ్యంబు; కడు=మిక్కిలి; వెలింగెన్‌=ప్రకాళించింది; కురు, భూములు=కురుదేశంలోని భూభాగాలు; ఉత్తర, కురువుల 
కంటెను=ఉత్తరకురుదేశంలోని (ప్రదేశాలకంటె; అధిక, లక్ష్మీ, యుక్తిన్‌= అధికమైన సంపదచేత; అతిశయిల్లెన్‌= హెచ్చెను; 
ధర్మ+ అభిరక్షితంబు+ఐన= ధర్మంచేత చక్కగా రక్షింపబడిన; భూ, (ప్రజకు= దేశప్రజలకు; ఎంతయున్‌= మిక్కిలి; అభివృద్ది; 
ఎసగుచుండెన్‌= కలుగుతూ ఉండెను; వలసిన, అప్పుడు= అవసరమైనప్పుడు; వానలు, కురియుట= వానలు కురవటంచేత; 
సస్య, సమృద్ది= పంటల అతిశయం; ప్రశస్తము+అయ్యెన్‌= గొప్పగా ఉండెను; పాలు, చేయెన్‌= పాలు పోసుకొన్నవి; (పంటగింజలు 
పాలుపోసుకోవడం అంటే పంటలు సారవంతంగా పండట మని భావం లేదా పాడి ఎక్కువయింది అని భావం); తరు, 
వనంబులు= చెట్ల సమూహాలు; పుష్ప, ఫల, భరితంబులు+ఐ= పూలతో, పళ్ళతో నిండిన వై; ఒప్పెన్‌= శోభిల్లినాయి; ఎల్ల 
జనులు= (ప్రజలంతా; ధర్మ, కర్మ, నిరతిన్‌+చేసి= ధర్మకార్యాలమీద ఆసక్తిచేత; కరము, నెమ్మితోన్‌= మిక్కిలి (ప్రేమతో; 
అన్యోన్య హితమున్‌= ఒకరికి ఒకరు మేలును; చేయుచుండిరి = చేస్తూ ఉన్నారు. 


తాత్సర్యం: భీష్మునిపాలనలో కౌరవరాజ్యం గొప్పగా వెలిగింది. కురుదేశం ఉత్తరకురుదేశాలకంటె అధికసంపదతో 

విలసిల్లింది. ధర్మంచేత చక్కగా రక్షింపబడిన దేశప్రజలకు అభివృద్ది కలుగుతూ ఉన్నది. అవసరమైనప్పుడు వానలు 
ఆ లు థె రూ 

కురవటంచేత పంటలు సమృద్ధిగా పండాయి. పాడి ఎక్కువ అయింది. వృక్షాలు పూలతో, పళ్ళతో నిండాయి. 

(ప్రజలంతా ధర్మకార్యాలమీద ఆసక్తి కలవా ళ్ళయి మిక్కిలి ప్రేమతో ఒకరి కొకరు మేలు చేస్తూ ఉన్నారు. 


నిశేషం: సమర్ధుడు, ధర్మ బద్దుడు అయిన భీష్ముని పాలనలో దేశంలో శాంతిసౌభాగ్యాలు ఎట్లా ఉన్నాయో ఈ పద్యం 
తెలుపుతున్నది. (వ్రాతప్రతులలో మొదటిపాదము చివర “వెలుంగె” అని ఉన్నది.) 


మ. అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే 


శములం దధ్యయనారవంబు విధివత్స్యాహాస్వధాస్వస్తిశ 


బ్బములున్‌ మంగళతూర్యఘోషములు నుద్యత్కౌతుకాశీర్నినా 
దములున్‌ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్దితోన్‌. 4 


ప్రతిపదార్థం: ధరణిన్‌=భూమిమీద; తద్‌+రాజ్య, సంవృద్దితోన్‌= ఆ భీష్మునిపరిపాలనయొక్క పెంపుతో; అమల+ఆచార, 
పవిత్ర, భూసుర, వరేణ్య+అగార, పుణ్య (ప్రదేశముల, అందు= నిర్మలమైన ఆచారంచేత, పరిశుద్దాలు అయిన బ్రాహ్మణ 
(శ్రేష్టుల ఇళ్ళలోని ఆ పుణ్యస్థలాలలో; అధ్యయన+ఆరవంబు= వేదపఠనధ్వని; విధివత్‌+స్వాహా, స్వధా, స్వస్తి శబ్దములున్‌= 
వేదశాస్త్రకర్మలతో కూడుకొన్న స్వాహా, స్వధా, స్వస్తి శబ్దాలూ; మంగళతూర్య, ఘోషములున్‌= మంగళవాద్యాల ధ్వనులూ; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 469 


ఉద్యత్‌+కౌతుక+ఆశీస్‌+నినాదములున్‌= వృద్దిపొందే సంతోషంతో కూడిన ఆశీర్వచనశబ్దాలూ; రమ్యతరంబులు= మిక్కిలి 
మనోహరాలు; అయ్యెన్‌= అయినవి. 


తాత్సర్యం: పెంపు వహించిన భీష్మునిపరిపాలనలో - సదాచారంచేత పవిత్రాలైన బ్రాహ్మణ శ్రేష్టులఇళ్ళలో, 
పుణ్యస్థలాలలో- వేదనాదాలు, (శ్రౌత స్మార్త కర్మసంబంధాలైన స్వాహా, స్వధా, స్వస్తిశబ్దాలు, మంగళవాద్య ధ్వనులు, 
మహానందంతో కూడిన ఆశీర్వచనాలు మిక్కిలి మనోహరాలై వినిపిస్తున్నాయి. 


విశేషం: (బ్రాహ్మణుల ఇళ్ళలో వేదకర్మలు, లౌకిక కర్మలు నిర్విఘ్నంగా సాగుతున్నా యని వస్తుధ్వని. అధ్యయన అధ్యాపనాలు, 
నిత్యనైమిత్తిక యజ్ఞకర్మలు, శుభకార్యాలు, ఆశీర్వచనాలు అనే నాల్లు క్రియలు వాటికి మూలమైన (బ్రాహ్మణ సదాచార 
సంపత్తిని ధ్వనింపచేస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మ రక్షణపరుడైన భీష్ముని ప్రవృత్తి వస్తుధ్వని. ప్రసాదగుణమిశ్రితమైన ఓజస్సును 
ఉదాత్తవస్తువర్లనంతో నిబంధించటం నన్నయరచనలో తరచుగా కనపడే శైలీశిల్పం. (సంపా.) 


వ. ఇట్లు బ్రహ్మోత్తరంబుగాం బ్రజాభివృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ, నాంబికేయు ధృతరాస్తు రాజ్యాభిషిక్తుం 
జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్దియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. 5 


అగ్మ 


ప్రతిపదార్థం: ఇట్లు: బ్రహ్మ+ఉత్తరంబు, కాన్‌= బ్రాహ్మణులు అధికులు కాగా; (ప్రజా, వృద్దియు= ప్రజలయొక్క అభివృద్ది; 
సస్య, సమృద్దియున్‌= పంటలు దండిగా పండటం; అగుచుండన్‌; భీష్ముండు; ఆంబికేయు= అంబికకొడుకు అయినవాడిని; 
ధృతరాష్ట్రున్‌; రాజ్య+అభిషిక్తున్‌= రాజ్యానికి అభిషేకింపబడినవాడిని - అంటే రాజును; చేసి; తనకున్‌; విల్లును; విదురు, 
బుద్దియును; సహాయంబులుగాన్‌= తోడు కలవిగా; రాజ్యంబున్‌; రక్షించుచున్‌+ఉన్నంత= కాపాడుతూ ఉన్నప్పుడు. 


Pr 


తాత్సర్యం: ఈ విధంగా బ్రాహ్మణులు అధికులు అవుతుండగా, (ప్రజలు అభివృద్ది చెందుతుండగా, పంటలు 
సమృద్దిగా పండుతుండగా భీష్ముడు అంబికకొడుకు అయిన ధృతరాష్టుడిని పట్టాభిషిక్తుడిని చేసి, తనకు ధనుస్సు, 
విదురుడిబుద్దిబలం సహాయకాలుగా కౌరవరాజ్యాన్ని రక్షిస్తూ ఉండగా. 

విశేషం: ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తత వివాదగ్రస్తం. బౌత్తరాహభారత ప్రతులలో అంధత్వంచేత ధృతరాష్ట్రుడు, పారసవత్వంచేత 
అనగా (పరుని కులము), పరస్రీయందు పుట్టినవాడు అగుటచేత విదురుడు రాజ్యాన్ని పొందలేక పోయినట్టూ, పాండురాజు 
రాజు అయినట్టూ చెప్పబడింది. 


ధృతరాష్ట్ర స్యచక్షుష్ట్యా ద్రాజ్యం న ప్రత్యపద్యత 

పారసవత్యా ద్విదురో రాజా పాండు రృభూవహ. (సం.భా.అధ్యా.109 క్లో,25) 
దాక్షిణాత్యప్రతిలోమాత్రం ధృతరాష్ట్రుడు పట్టాభిషికు డైనట్టు ఉన్నది. 

భీష్మేణ రాజా కౌరవ్యో ధృతరాష్ట్రో భిషేచితః (సం.భా. దాక్షిణాత్యప్రతి. అధ్యా 18. శ్టో21) 


కాని అదే ప్రతిలో అదే అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అంధుడు అవటంచేత రాజ్యాన్ని పొందలేకపోయినట్టు, 
పారసవత్వం చేత విదురుడు రాజు కానట్టు పాండురాజే రా జైనట్టు చెప్పబడి ఉండటం గమనించతగింది. 


ధృతరాష్ట్ర స్వచక్షుష్వా (ద్రాజ్యం న (ప్రత్యపద్యత 


పారసవత్యా ద్విదురో రాజా పాండు రృభూవ హ. (సం.భా. దక్షిణాత్యప్రతి అధ్యా.18 శ్ల30) 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలుగుభారతంలో కూడా అనేక సందర్భాలలో ధృతరాష్ట్రుడి పట్టాభిషిక్తతకు ప్రతిబంధకా లైన వాక్యా లున్నాయి. 
(ఆది. షస్టా.ప.123 వ.124; ప 128, వ, 129, ప. 143) 


ధృతరాష్ట్రుని పట్టాభిషిక్తత విషయంలో నన్నయ దాక్షిణాత్యప్రతిని అనుసరించినట్టు ఉన్నది. 


మ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం 
రేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజు. డై కుమా 
రాయితశక్తిశాలి ధృతరాస్త్రుండు రాజ్యము సేయుచుండె న 
త్యాయతకీర్తితో. దనకు హస్తిపురం బది రాజధానిగన్‌. 6 


ప్రతిపదార్థం: ఆయము= ఆదాయం; గర్వమున్‌ విడిచి; అన్య, పతులు= తక్కిన రాజులు; పనిచేయన్‌= సేవ 
చేయగా; ఇట్టు= ఈ విధంగా; గాంగేయ; భుజా, బలంబునన్‌= భీష్మునిభుజబలంచేత; నికృత్త విరోధి, 
సమాజుండు+ఐ= నరకబడిన శత్రువులసమూహం కలవాడై; కుమార+ఆయిత, శక్తిశాలి= కుమారస్వామి అంతటి 
పరాక్రమం కలవాడైన; ధృతరాష్ట్రుడు; అతి+ఆయత; కీర్తితోన్‌= మిక్కిలి పొడవైన కీర్తితో - అనగా అత్యధికమైన 
కీర్తితో; తనకున్‌; హస్తిపురంబు; అది; రాజధానిగన్‌= రాజు నివసించు ప్రధాన నగరముగా అనగా 
పరిపాలనకేంద్రముగా; రాజ్యమున్‌ = రాజ్యమును; చేయుచున్‌+ఉండెన్‌= పాలిస్తూ ఉండినాడు. 


తాత్పర్యం: ఇతరదేశాలరాజులు తమ ఆదాయాన్ని, గర్భాన్ని విడిచి తనను కొలుస్తూ ఉండగా, భీష్ముని భుజబలంచేత 
శత్రురాజులను సంహరించి, కుమారస్వామి అంతటి శక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురాన్ని తనకు రాజధానిగా 
చేసికొని, అత్యధికకీర్తితో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. 


విశేషం: 'ఆయము గర్వమున్‌ అనేదానికి 'ఆయుతగర్వమున్‌ అనే పాఠాంతరం ఉన్నది. అప్పుడు అధికమయిన 
గర్వమును విడిచి ఇతరరాజులు అందరూ ధృతరాష్ట్రుడిని కొలిచారు అని అనవలసివస్తుంది. పద్యంలోని ప్రసాదగుణం 
పరిపాలనలోని ప్రశాంతతను ధ్వనింపచేస్తున్నది. 


వ. ఇట్లురాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాస్తునకు వివాహంబు సేయ సమకట్టి, భీష్ముండు 
గాంధారపతి యయిన సుబులుకూంతు గాంధారి యనుదాని, నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితం 
గా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె. 7 


ప్రతిపదార్థం: ఇట్లు; రాజ్యంబు; చేయుచు; ఆరూఢ, యౌవనుండు+ఐన= యౌవనవంతుడు కాగా; ఆ, ధృతరాష్ట్రునకున్‌= 
ఆ ధృతరాష్ట్ర మహారాజునకు; వివాహంబు; చేయన్‌ సమకట్టి= పూనుకొని; భీష్ముండు= భీష్ముడు; గాంధారపతి, అయిన= 
గాంధారదేశానికి రాజైన; సుబలు, కూ(తున్‌= సుబలుని పుత్రికను; గాంధారి, అను, దానిన్‌= గాంధారి అను పేరుగల కన్యను; 
అతిశయ, రూప, లావణ్య, శీల+ఆభిజాత్య; సమన్వితగా= మిక్కిలి, అందమైన రూపంతో; కాంతితో, మంచినడవడితో, 
ఉన్నతమైన వంశంతో కూడిన దానినిగా; బ్రాహ్మణులవలనన్‌= విప్రుల మూలమున; విని= విని; విదురనకున్‌= విదురునితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 471 


తాత్పర్యం: ఈ విధంగా రాజ్యం చేస్తూ యౌవనవంతు డైన ఆ ధృతరాష్ట్రునికి వివాహం చేయటానికి పూనుకొని 
భీష్ముడు, గాంధారరాజైన సుబలునికూతురు గాంధారి - అందమైన రూపం కల దని, కాంతి కల దని, మంచి 
నడవడితో, ఉన్నత మైన వంశంతో కూడుకొన్న దని, బ్రాహ్మణులవలన విని విదురునితో ఇట్టా అన్నాడు. 


క. ఈ వంశము విచ్చేదము । గావచ్చినం గులము నిలుపంగా సత్యవతీ 
దేవి వచనమున సంతతి । గావించెను వ్యాసు€ డను జగత్మర్త దయన్‌. 8 


ప్రతిపదార్థం: ఈ వంశము; విచ్చేదము= నాశం; కావచ్చినన్‌= కానుండగా; కులము నిలుపంగాన్‌= కురువంశమును 
నిలుపుటకై; సత్యవతీదేవి, వచనమునన్‌= సత్యవతీదేవి యొక్క మాటవలన; వ్యాసు(డు; అను; జగత్‌+కర్త= వ్యాసుడు అను 
పేరుగల (బ్రహ్మ; దయన్‌= కృపతో; సంతతిన్‌ కావించెను= సంతానము కలిగించాడు. 


తాత్పర్యం: ఈ కురువంశం నశిస్తూ ఉండగా, సత్యవతీదేవిమాట(ప్రకారం వ్యాసుడు అనే బ్రహ్మ, కులాన్ని 
నిలపటానికి దయతో సంతానాన్ని కలిగించాడు. 


విశేషం: అలం: రూపకం. 


క. ఈ కులము వివర్ణింప(గ । నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా 
నేకశత సుతులం బడయంగ । నా కన్యక వరము వడసె నటె హరుచేతన్‌. 9 


ప్రతిపదార్థం: ఈ, కులము= ఈ వంశాన్ని; వివర్రింపంగన్‌= వృద్ధిపొందించటానికి; నాకున్‌; అభిమతము= ఇష్టం; ఏను=నేను; 
వింటిన్‌= విన్నాను; నలిన+-ఈక్షణ= తామరలవంటి కళ్ళు కలది; తాన్‌=తాను; ఆ, కన్యక= ఆ గాంధారి; ఏక, శత, 
సుతులన్‌= ఒక కూతురును ఎక్కువగాగల వందమందికొడుకులను; పడయంగన్‌= పొందటానికి; హరుచేతన్‌= శివునివలన; 
వరము; పడసెన్‌, అటె= పొందెనట కదా. 


తాత్పర్యం: ఈ వంశాన్ని వృద్దిపొందింప చేయడం నాకు ఇష్టం. తామరలవంటి అందమైన కళ్ళు కల ఆ గాంధారి 
వందమంది కొడుకులు, ఒక కూతురు- మొత్తం నూటొక్కరు తనకు కలిగేటట్లు శివుడివలన వరం పొందిందట 


కదా. 


విశేషం: తనతరంలోనే సంతతిలేని కారణంగా రాజవంశంలో వారసుడులేని దీనస్థితి ఏర్పడటం భీష్ముడు (గ్రహించాడు. దేవర 
న్యాయంతో ధృతరాష్ట్రపాండురాజులు పుట్టారు. వారితరంలో మళ్ళీ వారసులు లేనిదుస్థితి రాకూడ దని భావించాడు. 
నూరుగురు కొడుకులను, ఒక కూతురుని కనగలిగిన వధువును అన్వేషించాడు. పైకి చూస్తే అది ఒక అత్యాశగా ఉండవచ్చు. 
కాని, కులవిస్తారం కావా లంటే విసృతసంతానం గల కులసతి కావాలి. వంశాభివృద్దినిగూర్చిన భీష్ముని ఆసక్తి ఈ మాటలలో 
ధ్వనిస్తూ ఉన్నది. ఏకశతసుతులన్‌ - ఇందులో సుతశబ్దం ఏకశేషసమాసంలో ఉన్నది కాబట్టి కొడుకు లనీ, కూతు రనీ అర్థం 
ఇస్తుంది. సుతులును=సుతయు, సుతుడును; ఏకశేషసమాసంలో పుంలింగమే శేషిస్తుంది. ఏకశతమంటే నూటొక్కరని అర్థం. 
గాంధారి నూర్లురుకొడుకులను, ఒక కూతురిని కంటుం దని శివునివరం. 


వ. కావున ధృతరాష్తునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం 
దగు నని నిశ్చయించి సుబలు పాలికి( దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


'కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్తుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి' 
ననిన, వాని బంధుజనంబు లెల్ల దమలో ని ట్లనిరి. 10 


ప్రతిపదార్థం: కావునన్‌; ధృతరాష్టునకున్‌; గాంధారిని; వివాహంబున్‌, చేయుదము= పెండ్రిగావింతము; గాంధారపతి= గాంధారరాజు 
సుబలుడు; మనతోడి= మనతో; సంబంధమునకున్‌= వియ్యమునకు, తగున్‌; అని= ఆ విధముగా; నిశ్చయించి= నిర్ణయించుకొని; 
సుబలు, పాలికి= సుబలునిదగ్గరకు; తగు, ముదుసళ్ళన్‌= తగినపెద్దలను; పంచినన్‌= పంపగా; సుబలుండును; సుముఖుండు+ఐ= 
అనుకూలు డై; కురు, కుల విస్తారకుండు+అయిన= కురువంశాన్ని పెంచేవాడైన; ధృతరాష్ట్రుండు+అ= ధృతరాష్టుడే; 
ఈ+కన్యకకున్‌; అర్హుండు= తగినవాడు; కావునన్‌; ఆ రాజునకున్‌= ధృతరాష్ట్రునకు; గాంధారిన్‌; ఇచ్చితిన్‌; అనిన; వాని= 
ఆ సుబలునియొక్క; బంధు, జనంబులు+ఎల్లన్‌= బంధుగణమంతా; తమలోన్‌; ఇట్టు+అనిరి= ఈ విధంగా అనుకొన్నారు. 


తాత్సర్యం: 'కాబట్టి ధృతరాష్టునితో గాంధారిని వివాహం చేద్దాము. గాంధారదేశప్రభువు సంబంధం యోగ్యమైనది” 
అని తీర్మానించి; సుబలునిదగ్గరికి యోగ్యులైన పెద్దలను పంపగా, సుబలుడుకూడా అనుకూలుడై “వంశాన్ని 
విస్తరించేవా డైన ధృతరాష్ట్రుడే ఆ కన్యకు తగినవాడు. కాబట్టి, ధృతరాష్ట్రునికి గాంధారి నిస్తా'నని వాగ్దానంచేయగా 
గాంధారరాజబంధువు లందరూ తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


విశేషం: తమతో సంబంధానికి తగినవాడు గాంధారరాజు అని భావించాడు- భీష్ముడు. దానికి కారణ మేమిటో చెప్పడు 
నన్నయ. సారమతులు లోనారసి తెలిసికొనదగిన అంశ మని వ్యంగ్యంచేశాడు. వంశవిస్తారాన్ని కోరేవారే గాంధారిని వివాహమాడటం 
సహజం. నూటఒక్క బిడ్డల తల్లి కాగల వరం పొందిన గాంధారికి వంశ విసృృతికొరకు వివాహం చేసికొనే ధృతరాష్ట్రుడు 
(గ్రుడ్డివాడైనా అనువైన, యోగ్యుడైన వరుడు అని వ్యంగ్యార్థం. గాంధారరాజు తన కూతురికి తగిన భర్త లభించా డని 
భావించాడు. తనభారం తీరిం దని తలంచాడు. ఎవ్వరికీ చెప్పకుండానే అంగీకరించాడు. ఇదంతా ఊహిస్తే కథ ప్రసన్నమౌతుంది. 
ఇది నన్నయ కథాకథనశిల్పం. (సంపా.) 


తే. అంగములలోన మే లుత్తమాంగ, మందు । నుత్తమంబులు గన్నుల యుర్విజనుల, 
కట్టి కన్నులు లే వను నదియకాక । యుత్తముండు గా(డె సద్దుణయుక్తి నతండు. 11 


ప్రతిపదార్థం: ఉర్వి, జనులకు= భూమిమీదప్రజలకు; అంగములలోన= అవయవాలలో; ఉత్తమ+అంగము= తల; మేలు= 
శ్రేష్టము; అందున్‌= ఆ తలలో; కన్నులు+అ= కన్నులే; ఉత్తమంబులు= శ్రేష్టాలు; అట్టి, కన్నులు= అటువంటి కన్నులే అతనికి 
లేవు; అనున్‌= అని లోకము అనును; అదియు+అ, కాక= అంతమా(త్రమేకాని; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; సత్‌+గుణ, 
యుక్తిన్‌=మంచిగుణాల కూడికతో; ఉత్తముండు; కాండే= అగునుకదా. 


తాత్పర్యం: లోకంలో మానవులకు అవయవా లన్నింటిలో శిరస్సు ప్రధానం. ఆ శిరస్సులో కన్నులే ప్రధాన మైనవి. 
అటువంటి కన్నులే ధృతరాష్ట్టునికి లేవు. కాని అతడు మంచిగుణాలచేత ఉత్తముడే కదా! 


విశేషం: 'కన్యా వరయతే రూపమ్‌” అనీ” 'సర్వేంద్రియాణాం నయనం (ప్రధానమ్‌' అనీ అభియుక్తోక్తి. గాంధారి పద్మాలవంటి 
అందమైన కళ్ళుకలది. ఆమెకు పుట్టుగ్రుడ్డితో పెండ్లి. ఆమెకు తగినవాడు ధృతరాష్ట్రుడే అని గాంధారపతి నిర్షయించి, 
వివాహం నిశ్చయించాడు. అతడు చండశాసనుడు. అతని మాటను ఎవరూ కా దనలేరు. చివరకు గాంధారికూడా! ఆమెకు 
కూడ వివాహం కావా లంటే ధృతరాష్ట్రనివంటి వంశవిస్తారకుడే ముందుకు రావా లని తెలుసు. బంధువులుమాత్రం చూచి 
గ్రుడ్డివానికి పిల్ల నివ్వటం ఇష్టంలేక అధిక్షేపాత్మకంగా, వ్యంగ్యంగా గుసగుసలాడుకొన్నారు. 


ఆదిపర్వము - పసంచనూశ్వాసనము 473 
ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట (సం.1-103-10) 


వ. అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్తునకు( బితృవచనదత్తంగా6 దన్ను నిశ్చయించి, “నాకు బతి 
యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి, పతి కను 
గుణంబుగా నేత్రపట్టంబునం దన నేత్రంబులు గట్టికొని యుండె; నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుం 
డయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన” ధృతరా ్ర్రుండును బరమోత్సవంబున గాంధారిని 
వివాహంబై దానితో. బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్టయు సంహితయు. దేజశవయు 
సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్హయు నను పందుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి 
మలియును. 12 


ప్రతిపదార్థం: అనినన్‌+ అని అనగా; వారిపలుకులు విని; గాంధారి; ధృతరాషునకున్‌= యువరాజైన ధృతరాష్టునకు; 
తన్నున్‌= తనను; పితృ వచన, దత్తన్‌; కాన్‌= తండ్రిమాటతో ఇవ్వబడిన దానినిగా; నిశ్చయించి= నిర్లయించి; నాకున్‌; 
పతి=భర్త; -ఈ+మహీపతియు+అ, కాని= ఈ ధృతరాష్ట్రమహారాజేకాని; ఒరులన్‌= ఇతరులను; ఒల్లను= ఇష్టపడను; అని= 
ఆ (ప్రకారంగా తెలిసి; ఆ+పరమ, పతివ్రత; పర, పురుష దర్శనంబు= ఇతరపురుషులను చూడటం; పరిహరించి= వదలి; 
పతికిన్‌= భర్తకు; అనుగుణంబుగా= తగినట్టు; నేత్ర, పట్టంబునన్‌= కంటివస్త్రంతో; తన, నేత్రంబులు= తనకళ్ళు; కట్టికొనిఉండెన్‌= 
కనబడకుండా కట్టుకొని ఉండినది; అంతన్‌= తరువాత; ఆ+కన్యన్‌= ఆ గాంధారిని; తోడ్కొని= వెంటపెట్టుకొని; దాని= ఆ 
గాంధారియొక్క; సహోదరుండు+అయిన= తోడబుట్టినవాడైన; శకుని; మహా, విభూతితో= గొప్పసంపదతో; హస్తి, పురంబునకున్‌= 
హస్తినా పురమునకు; వచ్చినన్‌= రాగా; ధృతరా(్షుండును; పరమ+ఉత్సవంబునన్‌= మహావైభవంగా; గాంధారిని; వివాహంబు+ఐ= 
పెళ్ళి చేసికొని; దానితోన్‌= ఆమెతో కూడ; పుట్టిన= జన్మించిన అనగా గాంధారీదేవి తోబుట్టువు లైన; కన్యకలన్‌, సత్యవ్రతయు; 
సత్యసేనయు; సుదేష్టయు, సంహితయు, తేజశ్చవయు; సుశ్రవయు; నికృతియు, శుభయు, శంభువయు, దశార్లయున్‌, అను; 
పదుండ్రను= పదిమందిని; ఒక్క; లగ్నంబునన్‌= ఒకే ముహూర్తమునందు; వివాహంబు+అయి= పెండ్లాడి; మజీయును= 


ఇంకను. 


తాత్పర్యం: సుబలుని బంధువులమాటలు విన్న గాంధారి, తండ్రి తనను ధృతరాష్ట్రుని కిచ్చినట్టు నిశ్చయించుకొన్నది. 
'నాకు భర్త ధృతరాష్ట్రమహారాజే, అన్యులను వివాహమాడ అంగీకరించి నని ఆ మహాపతివ్రత పరపురుషులను 
తాను చూడటానికి ఇష్టపడక, భర్తకు కళ్ళు లేవు కనుక తానుకూడా కళ్ళకు అడ్డంగా గుడ్డ కట్టుకొన్నది. తరువాత 
ఆమె సోదరుడు శకుని అధికసంపదతో ఆమెను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు మహావైభవంగా 
గాంధారినే కాక ఆమె చెల్లెళ్ళు పదిమందినికూడా ఒకే ముహూర్తంలో వివాహమాడాడు. 


విశేషం: తండ్రి తీసికొనిన నిర్ణయాన్ని గురించి బంధువులు మాట్లాడుకొనే మాటలు గాంధారి విన్నది. తండ్రిమాటను 
గారవించి తాను ధృతరాష్రుడిని పత్నిగా భావించుకొని, అతనికి అనురూపంగా కళ్ళకు గంతలు కట్టుకొన్నది. ఆమెచర్యవలన 
అటు పితృభక్తి, ఇటు పతిభక్తి వ్యక్తమయ్యాయి. బంధువులనోళ్ళు మూతపడ్డాయి. గాంధారి తనతో పాటు పదిమంది 
తోబుట్టువులతో సహా ధృతరాష్ట్రుని అంతఃపురంలో ప్రవేశించింది. వారినికూడా ధృతరాష్ట్రుడు వివాహమాడాడు. 
క. కులమును రూపము శీలము. । గల కన్యల. దెచ్చి తెచ్చి గాంగేయుం డీ 

నలఘుండు ధృతరాప్తుండు కుల । తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్‌. 13 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కులమును= వంశమును; రూపము= ఆకారము; శీలమున్‌= మంచి నడతయును; కల= ఉన్న; కన్యలన్‌; 
తెచ్చితెచ్చి= ఎక్కువగా తీసికొనివచ్చి; గాంగేయుండు= భీష్ముడు; ఈన్‌= ఇవ్వగా; అలఘుండు= గొప్పవాడు; కుల, తిలకుండు= 
వంశానికి అలంకారమైనవాడు; ధృతరాష్ట్రుడు; దేవీ, శతమున్‌= భార్యలు వందమందిని; పరిగ్రహించెన్‌= పెళ్ళిచేసికొన్నాడు. 
తాత్సర్యం: కులం, రూపం, శీలం ఉన్న కన్యలను భీష్ముడు పలువురిని తెచ్చి ఇవ్వగా ధృతరాష్రుడు వందమందిని 
పెళ్ళిచేసికొన్నాడు. 

విశేషం: కన్యలను తెచ్చి తెచ్చి అని రెండుమార్లు చెప్పటంలో భీష్ముడు వంశవిసృతిమీద ఎంత అధికమైన ఆసక్తిని 
ప్రదర్శించాడో స్పష్టమౌతుంది. వందమంది కొడుకులను కనే గాంధారితో పాటు నూటపదిమంది రాణులను ధృతరాష్రుని 
కిచ్చి పెళ్ళి చేయించాడు భీష్ముడు. వారందరివలన కలిగే సంతానంతో మరెప్పటికీ కురువంశంలో వారసులు లేరనే (ప్రశ 


పుట్టదని అనుకొన్నాడు ఆ కురుపితామహుడు. అనావృష్టిని చూచిన గంగాసుతుడు అతివృష్టిని అభిలషించాడు. చివరకు 
ధృతరాష్ట్రసంతతి అంతా గంగపాలు కావటం విధివిలాసం. 


వ. అంత. 
తాత్సర్యం: ఆ తరువాత. 


సీ, వేదంబులందు. బ్రవీణు(డై మటి సర్వ । శాస్త్రంబులందు( గౌశలము మెటిసి 
యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల | యందు జితశ్రము( డై తురంగ 
సింధురారోహణశిక్షల దక్షు(డై । నీతిప్రయోగముల్‌ నెబియ నేర్చి 
యతిమనోహర నవయౌవనారూఢుండై । కటిలేని హమరశ్శికాంతి దాల్చి 


ఆ. పెరుంగుచున్న కొడుకు( బృథువక్షు నాయత । బాహు దీర్హదేహు( బాండు జూచి 
వీనివలన( గులము వెలుగు నంచును నెడ । జాహ్నవీసుతుండు సంతసిల్లి. 15 


ప్రతిపదార్థం: వేదములందున్‌= నాలుగు వేదాలలో; ప్రవీణుండు+ఐ= నేర్పరి అయి; మరి+ అంతేకాక; సర్వశాస్త్రంబులందున్‌= 
అన్ని శాస్త్రములలోకూడా; కౌశలము= సామర్థ్యం; మెజసి= ్రకాశింపచేసి; అసి, కుంత, కార్ముక+ఆది+ఆయుధ, విద్యల, 
అందున్‌= కత్తి ఈటె, ఏల్లు మొదలైన ఆయుధాలకు సంబంధించిన విద్యలందు; జిత శ్రము(డు+ఐ= జయింపబడిన 
(శ్రమకలవాడై-అనగా సమర్గుడై; తురంగ, సింధుర+ఆరోహణ; శిక్షలన్‌= గుజ్టాలను, ఏనుగులను ఎక్కి స్వారిచేసేటటువంటి 
అభ్యాసాలలో; దక్షుండు+ఐ= నేర్పరి అయి; నీతి, ప్రయోగముల్‌= అనేకనీతులను ప్రయోగించేమాటలు; నెజయన్‌= బాగా; 
నేర్చి; అతి, మనోహర, నవ, యౌవన+ఆరూఢు(డు+ఐ= మిక్కిలి మనోహరం అయిన క్రొత్తయౌవనం పొందినవాడై; కణలేని= 
మచ్చ లేని; హిమరశళ్శి, కాంతిన్‌= చల్లనికిరణాలు కల చంద్రునికాంతిని; తాల్చి= ధరించి; పెరుంగుచు+ఉన్న, కొడుకున్‌= 
వృద్ది చెందుచున్న కుమారుని; పృథు, వక్షున్‌= విశాలమైన వక్షస్థలం కలవాడిని; ఆయత, బాహున్‌= పొడవైన చేతులు 
కలవాడిని; దీర్భ, దేహున్‌= పొడవైన శరీరం కలవాడిని; పాండున్‌= పాండురాజును; చూచి; వీనివలనన్‌; కులము= వంశం; 
వెలుంగున్‌; అంచును= అనుచు (అంటూ); ఎడన్‌= హృదయంలో, జాహ్నవీ, సుతుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; 


సంతసిల్లి= సంతోషించి. 


తాత్పర్యం: వేదాలను, సర్వశాస్తాలను బాగా నేర్చి, కత్తి ఈటె, ధనుస్సు మొదలైన ఆయుధవిద్యలలో ఆరితేరి, 
గుర్రాలను, ఏనుగులను ఎక్కి స్వారి చేయటంలో బాగా నేర్పరి అయి, మనోహరమైన నవయౌవనం కలవాడై, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 475 


మచ్చలేని చంద్రుడివలె ప్రకాశిస్తూ, విశాలమైన వక్షం, పొడవైన చేతులు, నిడుపైన శరీరం కల పాండురాజును చూచి 
ఇతనివలన వంశం వన్నెకు ఎక్కుతుం దని భీష్ముడు సంతోషించి. 

విశేషం: వేదాలు నాలుగు - బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. శాస్ర్తాలు ఆరు - తర్కం, వ్యాకరణం, 
ధర్మం, మీమాంస, వైద్యం, జ్యోతిషం. యౌవనారూఢులైన ధృతరాష్ట్రుడిని, పాండురాజును వర్షించే తీరులో నన్నయ ఒక 
భేదాన్ని పాటించి కథాకథనశిల్పాన్ని (ప్రదర్శించాడు. పాండురాజుకు గల వేదశాస్త్రపాండిత్యంగాని, యుద్దోచిత పరిశ్రమగాని 
ధృతరాష్ట్రునికి లేవు. పాండురాజుయొక్క యౌవనం అతిమనోహరంగా ఉన్నదట. ధృతరాషునివలన కులం విస్తరిల్దుతుం దనీ, 
పాండురాజువలన కులగౌరవం పెరుగుం దనీ భీష్ముని ఆశయం. ధార్తరాష్టులు సంఖ్యలో అధికమైనా, పాండవులు యశస్సులో 
అధికు లౌతా రనీ పాండురాజువల్లనే కులం కీర్తి కెక్కుతుం దనీ వస్తుధ్వని. 


వ. ఇక్కునూరున కందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుండె; నంత. దొల్లి. 16 


ప్రతిపదార్థం: -ఈ+కుమారునకున్‌= యువకుడైన ఈ పాండురాజుకు; ఎందున్‌=ఎక్కడ; వివాహంబు, చేయుదము= పెండ్లిచేద్దాము; 
అని; విదురుతోన్‌; విచారించుచున్‌, ఉండెన్‌= ఆలోచిస్తూ ఉన్నాడు; అంతన్‌= తరువాత; తొల్లి= పూర్వం. 
తాత్సర్యం: ఈ యువకుడైన పాండురాజుకు వివాహం చేయా లని విదురునితో కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. 
తరువాత - పూర్వం. 

కుంతిచరిత్రము (సం.1-104-1) 


ర 


యాదవకులవిభు( డగు శూరు( డను నాత. । డాత్మతనూజలయందు. బెద్ద 
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు । చెలియలి. బృథ యను చెలువ. బ్రీతి( 
దనమేనయత్తనందను. డపుత్తకు( డైన । యా కుంతిభోజున కర్టితోడం 
గూంతుంగా నిచ్చిన గోమలి యాతని | యింట దా నుండి యనేక విప్ర 


తే. వరుల కతిథిజనులకు నవారితముగ( । దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరC 
జేయుచున్న దుర్వాసు డన్‌ సిద్దమౌని । వచ్చె నతిథి యై భోజనవాంఛ( జేసి. 17 


ప్రతిపదార్థం: యాదవ, కుల, విభుండు+అగు= యాదవవంశరాజు అయిన; శూరు(డు, అనునాతండు= శూరుడు అను 
పేరుగలవాడు; ఆత్మ, తనూజల, అందున్‌= తనకూతుళ్ళలో; పెద్దదానిన్‌= పెద్దకుమార్తెను; అంబుజముఖిన్‌= పద్మంవంటి 
ముఖం కలదానిని; ధవళ+అక్షిన్‌= తెల్లనికళ్ళు కలదానిని; వసుదేవు, చెలియలిన్‌= వసుదేవుని చెల్లెలిని; పృథ, అను= పృథ 
అను పేరుగల; చెలువన్‌= అందమైన పిల్లను; ట్రీతిన్‌= ప్రియమార; తన, మేనయత్త, నందను(డు= తన మేనత్తకుమారుడు; 
అపు(త్రకుడు+ఐన= సంతానం లేనివాడైన; ఆ, కుంతిభోజునకున్‌= ప్రసిద్ధుడైన కుంతిభోజునికి; అర్జితోడన్‌= (ప్రీతితో; 
కూతున్‌, కాన్‌ ఇచ్చినన్‌= కూతు రగునట్టుగా ఈయగా; కోమలి= ఆ సుకుమారి - పృథ; ఆతని, ఇంటన్‌= కుంతిభోజుని 
ఇంటిలో; తాన్‌= తాను; ఉండి= వసించి; అనేక, విప్ర, వరులకున్‌= పెక్కుమంది (బ్రాహ్మణశ్రేష్టులకు; అతిథి, జనులకున్‌= 
ఆగంతకులైన ప్రజలకు; అవారితముగన్‌= అడ్డులేకుండా; తండ్రి, పనుపునన్‌= తండ్రిఆజ్ఞతో; ఇష్ట+అన్న, దానమున్‌= 
ఇష్టమైన భోజనం పెట్టటాన్ని; ఒనరన్‌= తగువిధంగా; చేయుచు+ఉన్నన్‌= చేస్తూఉండగా; దుర్వాసు(డు+అన్‌; సిద్ద, మౌని= 
సిద్దికలముని; భోజన, వాంఛన్‌, చేసి= భోజనంమీద కోరికతో; అతిథి+ఐ వచ్చెన్‌= అతిథిగా విచ్చేసినాడు. 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యాదవవంశరాజు అయిన శూరుడు తన పెద్దకుమార్తె పృథను, పిల్లలు లేని తనమేనత్తకొడు కైన 
కుంతిభోజుడికి ఎంతో ప్రీతితో పుత్రికగా ఇచ్చాడు. ఆ సుకుమారి కుంతిభోజుడిఇంట్లో తా నుండి, తండ్రి ఆజ్ఞతో 
పెక్కుమంది (బ్రాహ్మణశ్రేష్టులకు, అతిథిజనులకు యథేచ్చగా అన్నదానం చేస్తూ ఉండగా దుర్వాసు డనే సిద్ధమౌని 
“భోజనం పెట్టు' మని అతిథిగా వచ్చాడు. 


విశేషం: అతిథి - తిథీ,వారం మున్నగు కాలనియమాలు లేకుండా, ఇంటికి భోజనానికి వచ్చినవాడు. 


వ. కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె; 'నీమంత్రంబున 
నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్తకుల నిత్తు రని యాపద్ధర్మంబుగా నొక్కదివ్యమంత్రంబు( 
బ్రసాదించి చనిన, నమ్మంత్రశక్తి యెటుంగ వేండి కుంతి యొక్కనాం డేకాంతంబ గంగకుం జని యవగాహనంబు 


సేసి. 18 


ప్రతిపదార్థం: కుంతియున్‌= కుంతీదేవియు; ఆ+ముని, వరు, కోరిన= ఆ మునిశ్రేష్ణుడు కోరిన; ఆహారంబు, పెట్టినన్‌= 
విందుభోజనము పెట్టగా; సంతుష్టుండు+ఐ= పూర్తిగా తృప్తిచెందినవాడై; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్టుడు - దుర్వాసుడు; 
ఇట్టు+అనియెన్‌; ఈ మం[త్రంబునన్‌= ఈ మం(త్రముచేత; నీవు; ఏ వేల్పులన్‌= ఏ దేవతలను; ఆరాధించితివి= పూజించావో; 
ఆ+వేల్పులు= ఆ దేవతలు; నీ, కోరిన, అట్టి= నీవు కోరినటువంటి; పుత్రకులన్‌= కుమారులను; ఇత్తురు+అని= ప్రసాదింతురు 
అని తెలిపి; ఆపద్‌+ధర్మంబుగాన్‌= ఆపత్కాలంలోని ధర్మంగా; ఒక్క; దివ్య, మం(త్రంబున్‌; (ప్రసాదించి= ఇచ్చి; చనినన్‌= 
వెళ్ళగా; ఆ+మంత్ర, శక్తిన= ఆ మంత్రము యొక్క (ప్రభావాన్ని; ఎజుంగన్‌ వేండి= తెలియకోరి; కుంతి= కుంతీదేవి; ఒక్కనాం 
డు= ఒక్కదినం; ఏకాంతంబు+అ= ఒంటరిగా; గంగకున్‌+చని= గంగకు వెళ్ళి; అవగాహనంబు చేసి= స్నానం చేసి. 


తాత్సర్యం: కుంతి ఆ మునిశ్రేష్ణుడు కోరిన ఆహారం పెట్టగా దుర్వాసుడు చాలా తృప్తి పొంది “ఈ మం[త్రం చేత 
నీవు ఏ దేవతలను ఆరాధిస్తావో ఆ దేవతలు నీవు కోరిన కొడుకులను ఇస్తారు” అని ఆపద్దర్మంగా ఒక దివ్యమంత్రాన్ని 
ఉపదేశించి వెళ్ళాడు. తరువాత ఆమె ఆ మంత్రశక్తిని తెలిసికొనాలని ఒకరోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం 
చేసి, 

విశేషం: ఆపద్దర్మం అంటే గత్యంతరం లేకపోయినప్పుడు పాటించదగిన న్యాయం అని భావం. (త్రికాలజ్ఞుడైన దుర్వాసుడు 
పాండవోత్సత్తికి ఆ మంత్రం ఆపద్దర్మంగా వినియోగింపబడా లని భవిష్యద్దర్భనంతో వరంగా (ప్రసాదించాడు. అట్టా పుట్టినవాళ్ళే 


కాంతేయు లయ్యారు (ధర్మరాజాదులు). ఆపద్దర్మంగా కాక మం(త్రశక్తి పరీకార్లం వినియోగించినప్పుడు పుటిన కరుడు 
ఠా అవ యఆఎథి అలు ac) 
కౌంతేయుడుగా కాక రాధేయుడుగా ప్రసిద్దికావటం జరిగింది. 


క. అ మ్మంత్రముం దనదగు హృద । యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క 


ర్ష్య మెత్తి ' నాకు నిమ్ము ప్రి; యమ్మున నీ యట్టి పుత్తు నంబుజమిత్రా ! ' 19 


ప్రతిపదార్థం: ఆ+మం[త్రమున్‌= ప్రసిద్ధిగల ఆ మంత్రాన్ని; తనది, అగు= తనదైన; హృదయమ్మునన్‌= హృదయంలో; 
ఆ+కన్య= ఆ కుంతి; నిలిపి= ఉంచుకొని అనగా జపించి; ఆదిత్యునకున్‌= సూర్యుడికి; అర్భ్యమ్ము= పూజకోసం దోసిట్లోకి 
తీసికొనే నీటిని; ఎత్తి= పైకెత్తి; అంబుజ మి(త్రా= నీటిలోంచి పుట్టిన పద్మానికి మిత్రుడవు అయినవాడా- ఓ సూర్యుడా! నాకున్‌; 
ప్రియమ్మునన్‌= ప్రీతితో; నీ, అట్టి= నీవంటి; పుత్రున్‌= కుమారుని; ఇమ్ము= (ప్రసాదించు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 477 


తాత్సర్యం: కుంతి ఆ మంత్రాన్ని తనమనస్సులో జపించి సూర్యునికి అర్హ్యం ఇచ్చి “ఆదిత్యా! నాకు నీవంటి 
కొడుకును (ప్రేమతో ఇమ్ము.” 


క. అని కేలు మొగిచి నిలిచిన | వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం 
బున నుండి కమలమిత్రుండు । తన తీవ్రకరత్వ ముడిగి తరుణద్యుతితోన్‌. 20 


ప్రతిపదార్థం: అని= ఆ(ప్రకారంగా; కేలు= చేతులు; మొగిచి= మోడ్చి; నిలిచినన్‌= నిలువగా, కమల, మిత్రుండు= పద్మాలకు 
మిత్రుడు అయిన సూర్యుడు; తన; తీవ్ర, కరత్వము= వేడికిరణాలు కలిగి ఉండటాన్ని; ఉడిగి= విడిచి; తరుణ, ద్యుతితోన్‌= 
లేతకాంతితో అనగా యువకుడి అందంతో; వనజ+ఆయత, నేత్ర, కడకు= నీటినుండి పుట్టిన పద్మాలవలె విశాలమైన 
కన్నులు కల కుంతి దగ్గరకు; గగనంబుననుండి= ఆకాశంనుండి; వచ్చెను. 


తాత్పర్యం: అని కుంతి చేతులు మోడ్చి నిలబడగా, సూర్యుడు తన వేడికిరణాలను విడిచి, కోమలకాంతితో 
(యువకుడి అందంతో) ఆకాశంనుండి ఆమెదగ్గరకు దిగివచ్చాడు. 


వ. అ క్కన్యకయు నట్టి తేజోరూపంబు సూచి విససయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ 
నడుంగుచున్నదాని 'నోడకుండు' మని సూర్యుండు ప్రసన్నుండై 'నీకోరినవరం బీ వచ్చితి ననిన గొంతియు 
లజ్ఞావనతవదనయై' యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెబుంగ 
వేడి యజ్ఞానంబున నిన్నుం ద్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తి. ద్రివదమయు రావించిన యాయపరాధంబు 


నాకు సహింపవలయు.” 21 


ప్రతిపదార్థం: ఆ+కన్యకయున్‌= ఆ కుంతీదేవి; అట్టి; తేజన్‌+రూపంబు= కాంతిమంతమైన ఆకారం; చూచి= 
విస్మయంబునను=ఆశ్చర్యంతో; భయంబునను= భీతితో; కడు=మిక్కిలి; సంభ్రమించి= తొ(ట్రుపడి; నడునడ= నడకమధ్యలో; 
నడుంగుచు+ఉన్న, దానిన్‌= వణుకుతున్నదానిని; ఓడక+ఉండుము= భయపడకుము; అని= ఆ విధంగా తెలిపి; సూర్యుండు 
= సూర్యభగవానుడు; (ప్రసన్నుండు+ఐ= దయకలవాడై; నీ కోరిన, వరంబు= నీవు కోరిన (ప్రసిద్దమైనవరాన్ని; ఈన్‌= 
ఇవ్వటానికి; వచ్చితిన్‌ అనిన; గొంతియు= కుంతీదేవికూడ; లజ్ఞా+అవనత, వదన+ఐ= సిగ్గుతో వంచుకొన్న ముఖం కలదై; 
ఒక్క, (బ్రహ్మ విదుండు= ఒక (ప్రసిద్దుడైన బ్రహ్మమును తెలిసినవాడు; నాకున్‌; కరుణించి= దయతలచి; ఈ+మం(త్రంబున్‌; 
ఉపదేశించినన్‌= ఉపదేశింపగా; దాని శక్తిన్‌= దాని బలాన్ని; ఎణుంగ, వేండి= తెలిసికొనా లని; అజ్ఞానంబునన్‌= తెలివి 
తక్కువతనంతో; త్రిలోక+ఏక, దీపకున్‌= మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడిని; (త్రి, పురుషు మూర్తిన్‌= (బ్రహ్మ విష్ణు 
మహేశ్వరులు అనే ముగ్గురు ఆకారం అయినవాడిని; (త్రివేదమయున్‌= మూడు వేదాలరూపం అయినవాడిని; నిన్నున్‌; 
రావించిన= రప్పించిన; -ఈ+అపరాధంబు= ఈ తప్పు; నాకున్‌= నాయందు; సహింపవలయున్‌= ఓర్చుకోవాలి. 


తాత్సర్యం: ఆ కుంతీదేవికూడా అటువంటి కాంతిమంతమైన సూర్యునిరూపాన్ని చూచి ఆశ్చర్యంతో, భయంతో 
మిక్కిలి తొట్రుపడి వణకుతూ ఉండగా, సూర్యుడు, భయపడకు మని (ప్రసన్నుడై 'నీవు కోరిన వరం ఇవ్వటానికి 
వచ్చాను” అన్నాడు. కుంతి సిగ్గుతో ముఖం వంచుకొని 'ఒక (బ్రహ్మజ్ఞాని దయతో నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించగా 
దానిశక్తి తెలిసికొనాలనే కోరికతో - మూడులోకాలను ముఖ్యంగా వెలిగించేవాడవు, (త్రిమూర్తుల స్వరూపుడవు, 
మూడువేదాల ఆకారం తాల్సినవాడవు అయిన నిన్ను అజ్ఞానంచేత రప్పించిన నా తప్పును క్షమించుము.” 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సూర్యుడు ఉదయం (బ్రహ్మస్వరూపు డని, మధ్యాహ్నం శివస్వరూపు డని, సాయంకాలం విష్ణుస్త్వరూపు డని (ప్రసిద్ది. 
అందువలన సూర్యుడు త్రిపురుషమూర్తి. “బ్రహ్మస్వరూప ముదయే - మధ్యాహ్నే తు మహేశ్వరమ్‌ | సాయం ధ్యాయే త్సదా 
విష్ణుం- | త్రిమూర్తించ దివాకరమ్‌"'॥ అట్లాగే సూర్యుడు ఉదయం బుగ్వేదస్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేదస్వరూపుడు” 
సాయంకాలం సామవేదస్వరూపుడు. అందువల్లనే (త్రివేదమయుడు. సూర్యుడు-(వ్యు) ప్రాణులను వారివారి వృత్తులందు 
'ప్రేరేపించేవాడు. 


ఆ. 'ఎటుకలేమి€ జేసి యింతు లెప్పడు నప | రాధయుతలు సాపరాధ లయిన 

వారి గరుణ నెల్లవారును రక్షింతు' । రనుచు సూర్యునకు లతాంగి మైొక్క 22 
ప్రతిపదార్థం: ఎబుక= జ్ఞానం; లేమిని, చేసి= లేకపోవటంచేత; ఇంతులు= (స్రీలు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
అపరాధయుతలు=తప్పిదాలతో కూడినవారు; స+అపరాధలు= తప్పులతో కూడినవారు; అయినన్‌= అగుటచేత; వారిన్‌= ఆ 


స్త్రీలను; కరుణన్‌= దయతో; ఎల్లవారును= అందరూ; రక్షింతురు; అనుచున్‌= అని తెల్పుతూ; లతా+అంగి= లతవంటి 
బై ౧ oa ౨) 
(సుకుమారమయిన) దేహంకలది - కుంతి; సూర్యునకున్‌= సూర్యభగవానునికి; (మొక్కెన్‌= నమస్కరించింది. 


తాత్సర్యం: “తెలివి లేక (స్త్రీలు ఎప్పుడూ తప్పులు చేస్తారు. తప్పులు చేసిన (స్త్రీలను దయతో అందరూ మన్నిస్తారు” 
అని అంటూకుంతి సూర్యునికి నమస్కరించింది. 


వ. సూర్యుండును 'నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెటుంగుదు; మదీయదర్శనంబు 

వృథగాదు; నీ యభిమతంబు సేయుదు' ననిన గొంతి యి ట్లనియె. 23 
ప్రతిపదార్థం: సూర్యుండును; నీకున్‌; దుర్వాసు(డు+ఇచ్చిన= దుర్వాసుడు ప్రసాదించిన; వరంబును; మంత్రంబు, 
శక్తియున్‌= మం(త్రంయొక్క బలాన్ని; ఎటుంగుదున్‌= తెలియుదును; మదీయ, దర్శనంబు= నాదర్శనం- నీవు నన్ను 


చూడటం; వృథకాదు= వ్యర్థం కాదు; నీ అభిమతంబు= నీ యిష్టప్రకారం; చేయుదును; అనినన్‌; కాంత= కుంతి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “నీకు దుర్వాసుడు ప్రసాదించిన వరంగురించి, మంత్రశక్తినిగురించి నాకు తెలుసు. నా దర్శనం వృథా 
కాదు. నీ కోర్కె నెరవేరుస్తాను' అని సూర్యుడు పలుకగా, కుంతి ఈ విధంగా అన్నది. 


ఆ. ఏను మంత్రశక్తి యెజటుంగక కోరితి( । గన్య కిదియు కోరంగాదు నాక; 

నాకు గర్ట్హమయిన నాతలిదంద్రులు.€ । జుట్టములును నన్ను. జూచి నగరి? 24 
ప్రతిపదార్థం: ఏను= నేను; మంద్ర, శక్తిః మంత్రంయొక్క శక్తిని; ఎలుంగక= తెలియక; కన్యకున్‌= పెళ్ళికాని స్ర్తీకి; 
ఇదియున్‌= ఇది; కోరన్‌+కాదు= కోరకూడదు; నాకు+అ= అని అనక; కోరితిన్‌; నాకు; గర్భము+అయినన్‌= గర్భము 
కలిగినచో; నా, తలిదండ్రులున్‌; చుట్టములును= బంధువులును; నన్నున్‌ చూచి = నన్ను కనుగొని; నగరె= నవ్వరా? 


తాత్పర్యం: నేను మం(త్రశక్తి తెలియక, ఇది పెళ్ళికానిస్త్రీ కోరకూడ దని తెలియక కోరాను. నాకు గర్భం వస్తే నన్ను 
చూచినా తల్లిదండ్రులు, బంధువులు నవ్వరా? 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 479 


వ. అనిన విని సూర్యుండు దానికి. గరుణించి “నీకు సద్యోగర్ణంబున( బుత్రు( డుద్దవిల్లు; నీకన్యాత్వంబును 

దూషితంబుగా' దని వరం బిచ్చినం దత్‌క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబున( గానీనుం డై. 25 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; సూర్యుండు; దానికిన్‌= ఆ కుంతీదేవిని; కరుణించి= దయతలచి; నీకున్‌; సద్యస్‌+గర్భం 
బునన్‌= ఇప్పటికిప్పుడు కలిగే గర్భంవలన; పుత్రుండు; ఉద్భవిల్లున్‌= పుడతాడు; నీ, కన్యాత్వంబును= న్‌ కన్నెతనంకూడ; 
దూషితంబుకాదు= దోషం కలదికాదు; అని= ఆ (ప్రకారంగా; వరంబు+ఇచ్చినన్‌= వరాన్ని ఇయ్యగా; తద్‌+క్షణంబు+అ= 
ఆ క్షణంలోనే; ఆ+కన్యకకున్‌; అంశుమంతు; అంశంబునన్‌= సూర్యుని అంశంచేత; కానీనుండు+ఐ= కన్యకు పుట్టినవా డై. 
(కానీన: కన్యకాజాతః - అని అమరకోశం). 


తాత్సర్యం: అని కుంతి అనగా విని సూర్యుడు ఆమెమీద దయతలచి 'నీకు సద్యోగర్భంవలన పుత్రుడు పుట్టుతాడు. 
నీ కన్నెతనంకూడా చెడదు” అని వరం ఇవ్వగా, అప్పటికప్పుడే ఆ కన్యకు సూర్యునిఅంశాన కన్యాపుత్రుడై. 


కర్ణుడు జనియించి సూతగృహంబు సేరుట (సం.1-104-10) 


చ. సలలిత మైన పుట్టుగవచంబు నిసర్గజ మైన కుండలం 

బుల యుగళంబు నొప్పంగ సుపు తుండు కర్టుండు పుట్టి సూర్యమం 

డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తిసహస్రకంబుతో 

వెలుంగిడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండంగన్‌. 26 
ప్రతిపదార్థం: సలలితము+ఐన= అందమైన; పుట్టు, కవచంబు= పుట్టుకతోనే ఏర్పడ్డకవచం; నిసర్గజము+ఐన= సహజమైన; 
కుండలంబుల, యుగళంబున్‌= చెవిపోగుల జంటయు; ఒప్పంగన్‌= (ప్రకాశించగా; సు+పు(త్రు+డు= చక్కనికుమారుడు; 
కర్ణుడు; సూర్య, మండలము+ఒకొ= సూర్యమండలమే యేమో; భూతలంబునన్‌= భూమిమీద; బెడంగు+అయి= అందమై; 
దీప్తి సహ(స్రకంబుతో= వేయికిరణాలతో; వెలుఠౌడు, నా= ప్రకాశిస్తున్నదా అన్నట్టు; నిజ, ద్యుతి= తనకాంతి; సవిస్తర లీలన్‌= 
విరివి అయిన విలాసంతో; వెలుంగుచు+ఉండంగన్‌; పుట్టెన్‌= పుట్టాడు. 
తాత్పర్యం: అందమైన సహజకవచకుండలాలతో (ప్రకాశిస్తూ సూర్యమండలమే భూమిమీద వేయికిరణాలతో 
ప్రకాశిస్తున్నదా అన్నట్టు అధికమైన కాంతితో కరుడు పుట్టాడు. 
విశేషం: అలం: ఉటత్రేక్ష. 'నిజద్యుతిసవిస్తరలీల వెలుంగుచుండంగన్‌' అనే విశేషణం సార్ధకం. మహాభారతపాత్రలలో స్వీయ 
వ్యక్తిత్వంతో ఒంటరిపోరుతో దిగంతయశస్సు గడించిన వీరుడు కర్గుడు. కర్ణుడు లేకపోతే భారతం లేదన్న లోకోక్తి ఈ 
పాత్రకున్న ప్రత్యేకతను తెలుపుతున్నది. పుట్టుకవచంతో, కుండలాలతో పుట్టిన దివ్యరూపంకలవాడైనా, కర్గుడు నిజజీవితంలో 
విషాదాంతనాయకుడు. 
వ. అంత నాదిత్యుం డాకాశంబున కరిగిన, గొడుకుం జూచి కుంతి దద్దయు విస్మయం బంది యెద్దియుం జేయునది 

నేరక. 27 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆదిత్యుండు= సూర్యుడు; ఆకాశంబునకు; అరిగినన్‌= వెళ్ళగా; కుంతి; కొడుకున్‌; చూచి; 
తద్దయున్‌= మిక్కిలి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; చేయునది, నేరక= ఏమి చేయాలో తెలియక. 


480 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్పర్యం: తరువాత సూర్యుడు ఆకాశానికి వెళ్ళిపోగా, కుంతి కొడుకును చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఏమి 
చేయాలో తెలియక. 


తరువోజ 
ఏల యమ్మని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెబుగంగ వేండి 
యేల పుత్రకు( గోరి యెంతయు భక్తి నిను దలంచితి( బ్రీతి? నినుండును నాకు 
నేల సద్యోగర్ణమిచ్చెణ గుమారు6 డేల యప్పడ యుదయించె? నిం కెట్టు 
లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెటుగరె జనులు! 28 


ప్రతిపదార్థం: ఏల= ఎందుకు; ఆ+ముని= ఆ దుర్వాసుడు; నాకున్‌; ఈ+మం(త్రము, ఇచ్చెన్‌= ఈ మంత్రాన్ని ప్రసాదించినాడు; 
ఈ+మం(త్ర, శక్తి= ఈ మంత్రము యొక్క బలాన్ని; ఏన్‌=నేను; ఎజు(గంగ, వేండి= తెలిసి కొనా లని కోరి; ఏల= ఎందుకు; 
పుత్రకున్‌= కొడుకును; కోరి= ఇష్టపడి; ఎంతయున్‌= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; ఇనున్‌= సూర్యుడిని; తలంచితిన్‌= తలచుకొన్నాను; 
ట్రీతిన్‌= (ప్రేమతో; ఇనుండును= సూర్యుడుకూడ; ఏల= ఏమిటికి; నాకున్‌=నాకు; సద్యఃగర్భము= అప్పటికప్పుడే కలిగే గర్భాన్ని; 
ఇచ్చెన్‌; ఏల= ఎందుకు; కుమారుండు; అప్పుడు+అ= అప్పుడే, ఉదయించెన్‌= పుట్టాడు; ఇంకన్‌=ఇటుపై; ఎట్టులు= ఏవిధంగా; 
ఈ లోక, పరివాదమున్‌= ఈలోకాపవాదాన్ని; ఏను= నేను; ఉడిగింతున్‌= లేకుండా చేస్తాను; ఇంతకున్‌= ఇప్పటికే; జనులు; 
ఇంతయున్‌= జరిగినది అంతా; ఎణుగరె= తెలిసికోరా? 


తాత్సర్యం: దుర్వాసుడు నా కెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు? ఆ మం(త్రప్రభావాన్ని తెలిసికొనా లని నేను 
ఎందుకు భక్తితో సూర్యుడిని స్మరించాను? ఆ సూర్యుడుకూడ నాకు ఎందుకు సద్యోగర్భాన్ని ఇచ్చాడు? అప్పుడే 
ఈ పుత్రుడు ఎందుకు నాకు పుట్టాడు? ఇంక ఏ విధంగా ఈ లోకాపవాదాన్ని తప్పించుకొంటాను? ఇప్పటికే 
జరిగిన దంతా (ప్రజలు తెలిసికొనిఉండరా? 


విశేషం: తరువోజలోని ప్రతిపాదంలోనూ రెండు ద్విపదపాదా లుంటాయి. ద్విపదలో |ప్రతిపాదంలోనూ మూడు ఇంద్రగణాల 
మీద ఒక సూర్యగణం ఉంటుంది. అంటే తరువోజలో ఒక్కొక్క చరణంలో 3 ఇంద్రగణాలు+ ఒక సూర్యగణం+ 3 
ఇం(ద్రగణాలు+ 1 సూర్యగణం ఉంటాయన్నమాట. ప్రతి రెండేసి గణాలమీద మూడు యతులు ఉంటాయి. 'ప్రాసనియతికూడా 
ఉన్నది. మొదటి పాదం గురువుతోకాని, లఘువుతోకాని, ప్రారంభమైతే మిగిలిన పాదాలన్నీ అట్లాగే సాగాలి. “తరువోజ 
యలసము, సుకుమారమైన ఛంద మని కవిత్రయము వారభిప్రాయపడినట్టు వారి ప్రయోగమునుబట్టి యూహింప(దగియున్నది. 
చింత, శంక, దైన్యము, గ్లాని, శోకము మున్నగు నలసచిత్తవృత్తులందే తరువోజలు తజఅచుగా. బ్రయోగింపబడి యున్నవి. 
విశేషించి భారతమందలి పందొమ్మిది తరువోజలలో నేడు తరువోజలు గస్తీవాక్యములై యుండుటచే విన్నకోట పెద్దన యన్నట్టు 
(పైణమైన మృదువృత్తముగా, కవిత్రయము భావించి రని కూడ తలంపవచ్చును... ఈ తరువోజయందు మత్తకోకిలా 
సం[క్రమణ కల్పితమైన గమకచమత్కారము గుర్తింపదగియున్నది... తరువోజ మత్తకోకిలా (భ్రాంతిని మాటిమాటికి గలిగించు 
చున్నది. విరుద్దావిరుద్ద నానాభావసాంకర్య చిత్రితమైన కుంతీదేవి తత్కాలచిత్తవృత్తి రమ్యముగ ధ్వనితమగుచున్నది.” (డాక్టర్‌ 
పాటిబండ మాధవశర్మ - ఆంధ్రమహాభారతము. ఛందళ్శిల్పము). వితర్కరూపకమైన వాక్యవిన్యాసం పద్యమంతా ఒకే 
పద్దతిలో కూర్చబడి ఉండటంచేత సమత (మార్లాభేదం) అనే శబ్దగుణం సార్థకంగా సమకూరింది. (సంపా.) 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 481 
వసంతతిలకము 


“ఈ బాలు నెత్తుకొని యింటికి. జన్న నన్నున్‌ 

నా బంధు లందటు మనంబున నేమనా? రె 

ట్స బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం 

గా బుద్దిపుట్టు? నని కన్య మనంబులోనన్‌. 29 


ప్రతిపదార్థం: ఈ, బాలున్‌= ఈ శిశువును; ఎత్తుకొని= తీసుకొని; ఇంటికిన్‌= అంతఃపురానికి; చన్న= వెళ్ళిన; నన్నున్‌; నా 
బంధులు+అందయున్‌= నా చుట్టా లందరు; మనంబునన్‌= మనస్సులో; ఏమి+అనారు= ఏమి అనరు? - అనగా ఏమైనా 
అంటారు; ఎట్టు: ఈ, బాల, సూర్య, నిభున్‌= ఈ బాలసూర్యుడితో సమానమైనవాడిని; ఇట్టులన్‌= ఈ రీతిగా; డించి= 
దించి, వదలిపెట్టి; పోవన్‌కాన్‌= పోవగా; బుద్దిపుట్టున్‌= ఆలోచన కలుగుతుంది.; అని= ఆ (ప్రకారంగా; కన్య= పెళ్ళికానికుంతి; 
మనంబులోనన్‌= మనస్సులో. 


తాత్సర్యం: ఈ బాలుడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళితే నన్ను నా బంధువు లందరూ దూషిస్తారు. అట్లని, 
బాలసూర్యుడివంటి ఈ బాలుడిని వదలి వెళ్ళటానికి బుద్ది ఎట్లా పుడుతుంది? అని కన్యగా ఉన్న కుంతి 
మనస్సులో. 


విశేషం: వసంతతిలకవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా - త-భ-జ-జ-గగ- అనే గణా లుంటాయి. ఎనిమిదవ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. దీనికి సింహోన్నత, సింహోద్దత, ఉద్ధర్షిణి, మధుమాధవి, శోభాతతి, కర్ణోత్సల మొదలైన 
పే ర్లున్నాయి. నన్నయ ఈ వృత్తంలో మూడుపద్యాలు వ్రాశాడు. వాటిలో రెండు ఆశ్వాసాంత్యపద్యాలుగానూ, ఒకటి (అంటే 
ఈపద్యం) కథాసందర్భంలోనూ ఉపయోగించాడు. కుంతీదేవియొక్క అనిశ్చితమైన చిత్తవృత్తిని ఈ వృత్తం ధ్వనింపచేస్తున్నది. 
పుత్రుడిమీది మమకారం, బంధువులవలన కలిగే అపవాదం అనే రెండుభావావస్థలనడుమ అల్లల్లాడుతున్న ఆ మాతృమూర్తి 
వత్సల, భయభావాలను మాధుర్య మనే గుణంతో పోషించటం నన్నయరచనాశిల్పం, పృథక్‌పదత్వంతోపాటు ఉక్తివైచిత్యంకూడా 
ఇందులో ఉన్నది. కుంతి మాతృమూర్తిగా వేదనపడుతున్నది. కాని, కన్య మనంబులో ఈ మాట లనుకొన్నట్టు నన్నయ 
చెప్పాడు. అది పొసగదు కదా! అనిపించవచ్చును. ఆమెకు సద్యోగర్భంలో కర్ణుడు పుట్టగానే సూర్యవరంవలన ఆమె కన్యాత్వం 
దూషితం కాకుండా యథాస్థ్రితిగా ఉన్న దని వస్తుధ్వని, ఈ కన్యాత్వస్థితి వచ్చినందువలననే పసివాడైన కర్టుడిని మందసంలో 
ఉంచి వెంటనే రాగలిగిం దని భావించాలి. నన్నయ “కన్య” అనే మాటతో పాత్రయొక్క తత్కాలస్థితిగతులను ధ్వనింపచేయటం 
ఉక్తి చమత్కారం. (సంపా) 


వ. వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్హరత్నవసుభరితంబయిన యొక్కమంజస 
నదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన, దానిలో. జెచ్చెరం దనకొడుకుం బెట్టి, కుంతి నిజగృహంబునకు 
వచ్చె; నంత. 30 

ప్రతిపదార్థం: వందురి= దుఃఖించి; వగచుచు+ఉన్న= ఆలోచిస్తున్న; దాని, పుణ్యంబునన్‌= ఆమె పుణ్యంవలన; ఆదిత్య, 


(ప్రేరితంబు+అయి= సూర్యుడిచేత పంపబడినదై; అనర్హ, రత్న, వసు, భరితంబు+అయిన= అమూల్యమైన రత్నాలచేత, 
బంగారంచేత నిండినట్టిది అయిన; ఒక్క, మంజస= ఒకపెట్టె; నదీ, ప్రవాహ, వేగంబునన్‌= నదీప్రవాహవేగంచేత; తన,ఒద్దకు= 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


తన సమీపమునకు; వచ్చినన్‌= రాగా; దానిలోన్‌= ఆ పెట్టెలో; చెరన్‌+చెరన్‌= వెంటనే; తన, కొడుకున్‌= అప్పటికప్పుడే పుట్టిన 
తన కుమారుని; పెట్టి= ఉంచి; కుంతి= కుంతీకుమారి; నిజ, గృహంబునకున్‌= తన ఇంటికి; వచ్చెన్‌; అంత= ఆ తరువాత. 
తాత్సర్యం: దుఃఖిస్తూ, ఆలోచిస్తున్న కుంతీదేవిపుణ్యంవలన సూర్యుడు పంపిన ఒకపెట్టె అమూల్యమైన రత్నాలతో, 
బంగారంతో నిండి నదీప్రవాహవేగంవలన ఆమెదగ్గరకు వచ్చింది. ఆ విధంగా తన దగ్గరకు వచ్చిన పెట్టెలో వెంటనే 
తనకొడుకును పెట్టి, కుంతి తనఇంటికి వచ్చింది. ఆ తరువాత. 


ఆ. ఘనభుజుండు రాధ యను దానిపతి యొక్క। సూతు( డరుగుదెంచి చూచి రత్న 

పుంజభరిత మయిన మంజసలో నున్న । కొడుకు దానితోన కొనుచు వచ్చి. 31 
ప్రతిపదార్థం: ఘన, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; రాధ, అను, దాని= రాధ అనుపేరుగల ఆమె; పతి= భర్త; ఒక్క, 
సూతు(డు= సూతవంశంలో పుట్టినవాడు ఒకడు; అరుగుదెంచి= వచ్చి; చూచి= కనుగొని; రత్న, పుంజ, భరితము= రత్నాల 
సమూహంతో నిండినది; అయిన; మంజసలోన్‌= పెట్టెలో; ఉన్న= ఉండినట్టి; కొడుకున్‌; దాని, తోనన్‌= ఆ పెట్టెతోనే; కొనుచు= 
తీసికొంటూ; వచ్చి= ఇంటికివచ్చి. 
తాత్సర్యం: రాధ అనే స్త్రీకి భర్త అయిన ఒక సూతుడు, గొప్పభుజాలు కలవాడు వచ్చి చూచి, రత్నాలపెట్టెలో ఉన్న 
బిడ్డను ఆ పెట్టెతోకూడ తీసికొని వెళ్ళి. 

యు 2) 

క తన భార్యకు రాధకు ని। చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం 

గని చన్నులు సేపె ముదం । బున బెనిచెను సుహృదు లెట్టిపుణ్యయొ యనయన్‌. 32 
ప్రతిపదార్థం: తన భార్యకు, రాధకున్‌= తన ఇల్లాలు రాధకు; ఇచ్చినన్‌= ఈయగా; అదియును= ఆమెకూడా; కరము= 
మిక్కిలి; సంతసిల్లి; కుమారున్‌; కని=చూచి; చన్నులు= పాలిండ్లు, చేంపి= పాలుకారునట్లు చేసి; సుహృదులు= చెలులు; ఎట్టి, 
పుణ్యమొ= ఎటువంటి పుణ్యమో; అన(గన్‌= అని పలుకగా; ముదంబునన్‌= సంతోషముతో; పెనిచెను=పెంచింది. 
తాత్సర్యం: తన భార్య అయిన రాధకు ఇవ్వగా, ఆమె చాలా సంతోషించి, ఆ కుమారుడిని చూచి చన్నులు చేపగా 
అతనికి పాలిచ్చి, చెలు లందరూ, “ఇదంతా నీ పుణ్యం” అని పొగడగా, ఆ బాలుడిని పెంచింది. 
వ. ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరగి కర్ణుండు రాధేయుం డై 

సూతగ్భహంబునం బెరుంగుచుండె; నంత నిట. 33 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వసు, నివహంబుతో= రత్నాల, బంగారుసమూహంతో; వచ్చుటన్‌+ చేసి= రావటంవలన; 


వసుషేణుండు; అను; నామంబునన్‌= పేరుతో; పరగి= ఒప్పి; కర్టుండు; రాధేయుండు+ఐ= రాధకొడుకై; సూత, గృహంబునన్‌= 
సూతుని ఇంట్లో; పెరుగుచు+ఉండెన్‌= పెరుగుతూ ఉండినాడు; అంతన్‌, ఇట= అటుమీద - ఇక్కడ. 


తాత్సర్యం: ఈ విధంగా బంగారంతో, రత్నాలతో రావటంచేత వసుషేణుడు అనే పేరుతో కర్ణుడు రాధకొడుకుగా 
సూతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. ఆపైన ఇక్కడ. 


విశేషం: వసుశబ్దానికి బంగారు, రత్నాలు అనే రెండుఅర్జాలూ ఉన్నాయి. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 483 


పాండురాజు వివాహ మై దిగ్విజయము సేయుట (సం. 1-105-1) 


ర్ల 


యదుకులవిమలపయఃపయోనిధిసుధా । కరరేఖ(, గమనీయకాంతినిలయ, 
ననవరతాన్నదానాభితర్పితముని । విప్రజనాశీఃపవిత్రమూర్తి, 
వినయాభిమానవివేకసౌజన్యాది | సదమలగుణరత్నజనృ్మభూమిం 
బరమపతివ్రతాభరణాభిశోభిత( । దామరసేక్షణ6 దాల్మియందు. 


ఆ. బృథివి. బోనిదాని. బృథయను కన్యక । నధికవీరు( డై స్వయంవరమున( 
బడసి పరనరేంద్రపరిభావి పాండు భూ । వరుండు పేర్మితో వివాహ మయ్య. 34 


ప్రతిపదార్థం: యదుకుల, విమల పయస్‌+పయస్‌+నిధి, సుధాకర, రేఖన్‌= యదువంశం అనే నిర్మలమైన పాలసముద్రానికి 
చంద్రరేఖ అయిన దానిని; కమనీయ, కాంతి, నిలయన్‌= మనోహరమైన కాంతికి స్థానం అయినదానిని; అనవరత+అన్నదాన+ 
అభితర్పిత, ముని, విప్రజన+ఆశీస్‌, పవిత్రమూర్తిన్‌= ఎడతెగని అన్నదానంచేత తృప్తి పొందింపబడిన మునుల, బ్రాహ్మణుల 
ఆశీర్వచనంచేత పవిత్రమైన ఆకారం కలదానిని; వినయ+అభిమాన, వివేక, సౌజన్య+ఆది, సద్‌+అమల, గుణ, రత్న, 
జన్మభూమిన్‌= అడకువ, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమాలు అయిన నిర్మలగుణాలు అనే రత్నాలకు 
పుట్టుచోటు అయిన దానిని; పరమ, పతివ్రతా+ఆభరణ+ అభి శోభి తన్‌= ఉత్తమమైన పాతివ్రత్యం కల స్రీలకు నగవల 
ఎక్కువగా ప్రకాశింపజేయబడుతున్నదానిని; తామరస+ఈక్షణన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తాల్మి, అందున్‌= 
ఓర్పులో; పృథివిన్‌= భూమిని; పోనిదానినన్‌= పోలినట్టిదానిని; పృథ, అను, కన్యకన్‌= పృథ అనే పేరుగల కన్నెను అనగా 
కుంతిని; పర, నర+ఇం॥ద్ర, పరిభావి= శత్రురాజులను అవమానించువాడు; పాండు, భూవరు(డు= పాండురాజు; అధిక, వీరు 
డు+ఐ= మిక్కిలి పరాక్రమశాలి అయి; స్వయంవరమునన్‌= స్వయంవరమునందు; పడసి= పొంది; పేర్మితో= గొప్పగా ప్రీతిగా; 
వివాహము+అయ్యెన్‌= పెళ్ళి చేసుకొన్నాడు. 

తాత్సర్యం: యదువంశ మనే నిర్మలసముద్రానికి చంద్రరేఖవంటిది, మనోహరమైన తేజస్సుకు స్టానమైనది, ఎడతెగని 
అన్నదానంచేత మునులను (బ్రాహ్మణులను తృప్తిపొందించి వాళ్ళ ఆశీర్వచనంచేత పవిత్రమైన ఆకారం కలది, 
వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైన ఉత్తమగుణా లనే రత్నాలకు జన్మభూమి అయినది, పరమ 
పతివ్రతలకు అలంకారంవలె (ప్రకాశించేది, కమలాలవంటి కన్నులు కలది, ఓర్పులో భూమితో పోల్చదగింది అయిన 
పృథను, శత్రురాజులను జయించిన పాండురాజు మహాపరా(క్రమశాలి అయి, స్వయంవరంలో పొంది, ప్రీతితో పెళ్ళి 
చేసికొన్నాడు. 

విశేషం: అలం: రూపకం, ఉపమ. ఈ పద్యంలో నన్నయ కుంతిని ఒక శృంగారనాయికగా కాక పుణ్యవతిగా, పవి(త్రమూర్తిగా 
వర్లించాడు. 'గణనీయకాంతినిలయ'” అన్న విశేషణంద్వారా ఈ పద్యరచనలో కాంతి అనే శబ్దగుణం గణనీయంగా పోషింపబడిం 
దని సూచించాడు. వాడిన దీర్ద్ససమాసాలు జౌజ్జల్యం అనే స్వభావాన్ని ప్రదర్శించటంచేత కుంతిలోని కాంతిశీలం ధ్వనిమయం 
అవుతున్నది. అక్షరరమ్యత కాంతిగుణశోభకు వ్యంజకం కావటం ఈ రచనలోని విశేషం. భారతకథలోని మాతృమూర్తిగా 


అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించే పృథను (కుంతిని) సీసపద్యంలో గుణసుందరంగా, ఉదాత్తంగా పరిచయం చేయటం 
రుచిరార్థ సూక్తినిధి ప్రదర్శించినశిల్పం. 


వ. మటియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు 
భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చ యపారచతురంగబలసమన్వితుం డై. 35 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మతియు; భీష్మ+అనుమతంబున= భీష్ముడి అనుమతితో; మద్ర, రాజ, తనయ= మద్రదేశానికి సంబంధించిన 
రాజు కూతురు; మాద్రి అను దానిన్‌= మాద్రి అను పేరుగల ఆమెను; మహా+ఉత్సవంబునన్‌= గొప్ప పండుగతో 
(ఊరేగింపుతో); వివాహంబై= పెండ్లాడి; పాండురాజు= పాండురాజు; భరత, కుల, రత్న+ అలంకారుండు+ఐ= భరతవంశానికి 
రత్నాభరణం వంటివాడై; పరాక్రమంబునన్‌= వీర్యము లేదా శౌర్యమునందు; ఎవ్వరిని, మెచ్చక= ఎంతటివారినైనా, లెక్కచేయక; 
అపార, చతురంగ, బల, సమన్వితుండు+ఐ= అంతులేని నాలుగు అంగములు (రథ, గజ, తురగ, పదాతులు) కలసేనతో 
కూడుకొన్నవాడై. 


తాత్పర్యం: పాండురాజు భీష్మునిఅనుమతితో మద్రరాజుకూతురైన మాద్రినికూడా వైభవంగా వివాహంచేసికొని, 
భరతవంగశానికి రత్నాభరణంవంటివాడై, పరా(క్రమంలో ఎవరినీ లెక్కచేయక చతురంగబలాలతో కూడుకొన్నవాడై. 


మ. ధ్వజినీ పాత భరంబునం దలరంా, ధాత్రీధరాహీంద్ర మూ 

ర్థజరతృప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస 

ద్ద్వజ వాతాహతి( దూలగా జలదబృందం బీక్రియన్‌ సర్వది 

గ్విజయార్థం బరిగెం గురుప్రభు(డు దోర్వీర్యప్రకాశార్థి యై. 36 
ప్రతిపదార్థం: ధ్వజినీ, పాత, భరంబునన్‌= సైన్యంనడకభారంచేత; ధాత్రీ, ధర+అహి+ఇంద్ర, మూర్చజ, రత్న, ప్రకరంబులు= 
భూమిని మోస్తున్న నాగరాజైన ఆదిశేషుని శిరస్సునందు పుట్టిన రత్నాలసమూహాలు; తలర6గా= చలింపగా; ఉన్నత, గజ+ఇం(ద్ర, 
స్యందన, ్ర+ఉల్లసత్‌+ధ్వజ, వాత+ఆ, హతిన్‌= ఎత్తైన మేలిమి ఏనుగులయొక్క, రథాలయొక్క బాగా (ప్రకాశించే టెక్కెముల 
గాలిదెబ్బచేత; జలద, బృందంబు= మేఘాలసమూహం; తూలంాన్‌= చలింపగా; ఈ, (క్రియన్‌= ఈ విధంగా; కురు, ప్రభు 
డు= కురురా జైన పాండురాజు; దోః+వీర్య, (ప్రకాశ+అర్థి+ఐ= బాహుబలాన్ని (ప్రకటించాలన్న కోరిక కలవాడై; సర్వ, 
దిక్‌+విజయ+అర్థంబు= అన్నిదిక్కులను జయించటంకొరకు; అరిగెన్‌+ వెళ్ళాడు. 


తాత్సర్యం: సైన్యంయొక్క పాదఘట్టనలభారంవల్ల భూమిని మోస్తున్న ఆదిశేషునిశిరోమణులు చలించేటట్టు, ఎత్తైన 
మేలిమిఏనుగులమీద, రథాలమీద కల జెండాల గాలిదెబ్బకు మేఘాల సమూహం చెదిరేటట్లు పాండురాజు తన 
బాహుబలాన్ని ప్రకటించా లన్నకోరికతో దిగ్విజయంకోసం వెళ్ళాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి. మత్తేభవృత్తం సమాసఘటితమై సంధిబంధురమై, ఉదాత్తగంభీరంగా ప్రసాదమి[శ్రిత ఓజోగుణంతో 
సాగింది. ఈ పద్యశైలి వీరరసోచితం; అక్షరరమ్యం. 
క అతులప్రతాపలీలా । యుతుం డై ప్రాగక్షిణాపరోత్తర దిగ్లూ 
bh యా ద! అ కా. 
పతుల నిజశాసన వశీ । కృతులం గావించెం దనదుకీర్తి వెలుంగన్‌. 37 


ప్రతిపదార్థం: అతుల, ప్రతాప, లీలా, యుతు(డు+ఐ= సాటిలేని పరాక్రమవిలాసంతో కూడినవాడై; ప్రాక్‌+దక్షిణ+అపర+ 
ఉత్తర, దిక్‌+భూపతుల= తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరదిక్కులరాజులను; తనదు కీర్తి; వెలుంగన్‌; నిజ, శాసన, 
వశీకృతులన్‌= తన ఆజ్ఞకు లొంగేటట్టు చేయబడినవారినిగా - అనగా తనకు లొంగినవారినిగా; కావించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: సాటిలేని పరాక్రమవిలాసంతో పాండురాజు నాలుగుదిక్కులరాజులను తన ఆజ్ఞకు లొంగేటట్టు చేశాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 485 
మహాస్తర్దర 


అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా 

హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్ధవాంఛన్‌ జయశ్రీ 

శ్రితబాహుం గానంగా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్‌ మహేంద్ర 

ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌. 38 


ప్రతిపదార్థం: అఖిల, మహీ, పాలురు= భూమిమీది రాజులంతా; అతి, రౌద్ర+ఆకార, కీలా+ఆయత, దవదహన+ఉ(గ+ అగ, 
సేనా, నిపీడా, హతులు+ఐ= మిక్కిలితీక్ష్‌ణ మైన ఆకారం కల మంటలచేత గొప్పదైన కార్చిచ్చువలె భయంకరమైన ముందు 
ఉన్న సైన్యంతాకిడిచేత కొట్టబడినవారై; నానావిధ+ ఉపాయనములు= పలురకాలకానుకలు; కొని= తీసికొని; సౌహార్ద, వాంఛన్‌= 
స్నేహంమీదికోరికతో; జయ శ్రీ, శ్రిత, బాహున్‌= జయలక్ష్మిచేత ఆశ్రయించబడిన చేతులు కలవాడిని; సకల, జగత్‌+సేవ్యమానున్‌= 
అన్నిలోకాలచేత సేవింపదగినవాడిని; మహా+ఇంద్ర, ప్రతిమున్‌ = దేవేంద్రుడితో సమానమైనవాడిని; కౌరవ్య, వంశ, (ప్రభున్‌= 
కురువంశరాజును; ఆంబాలికేయున్‌= అంబాలికకొడుకైన పాండురాజును; కానంగాన్‌= చూడటానికి; వచ్చిరి= వచ్చారు. 


తాత్సర్యం: భూమిమీద రాజులంతా మహాతీవ్రజ్యాలలతో మండుతున్న కార్చిచ్చువలె భయంకరమయిన ముందున్న 
సైన్యం తాకిడిచేత కొట్టబడినవాళ్ళయి అనేకరకాల కానుకలు తీసుకొని, మిత్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించిన 
చేతులుకలవాడు, అన్నిలోకాలచేత సేవించబడేవాడు, దేవేంద్రునితో సమానుడయినవాడు, కురువంశప్రభువు అయిన 
- పాండురాజును చూడటానికి వచ్చారు. 


నిశేషం: అలం: ఉపమ. మహా(స్తగర పాదానికి 22 అక్షరా లుంటాయి. స, త, త, న, స ర, ర, గ అనే గణాలు వరుసగా 
ఉంటాయి. 9, 16 అక్షరాలకు యతి చెల్లుతుంది. నన్నయ వ్రాసినవి మొత్తం రెండు మహాగ్రగరలు, మొదటిది (ఆది 2.22) 
దేవదానవయుద్దంలో నరనారాయణులు (ప్రదర్శించిన (ప్రతాపాన్ని వర్షించేది. రెండవది ఇది. దిగ్గిజయయా(త్రలో పాండురాజు 
ప్రదర్శించిన పరాక్రమాన్ని వర్లించేది. “వీరస్య భుజదండానాం వర్లనే ్రగ్ధరా భవేత్‌” అని క్షేమేంద్రుని మతం. (స్రగ్రరలోని 
మొదటి గురువును రెండు లఘువులు చేస్తే మహాస్రగర జౌతుంది. కాబట్టి స్రగ్రరవలె మహాస్రగ్రరనుకూడా మహావీరుల 
పరా(క్రమ ప్రదర్శనకు వినియోగించి, నన్నయ వృత్తాచిత్యాన్ని పాలించాడు. (సంపా.) పరాక్రమంవల్ల గాంభీర్యాన్ని, విజయలక్ష్మి 
వల్ల సౌందర్యాన్ని ఒక గొప్ప దండవలె ధరించినా డని-వృత్తము పేరుకు తగిన సన్నివేశకల్పన నన్నయఛందళ్ళిలమర్మజ్ఞతకు 
నిదర్శనం. 


చ. లలిత హయ ద్విపంబుల విలాసినులన్‌ మణిరౌప్య కాంచనా 

వలుల నజావిగోమహిష వర్గములన్‌ బహుభూషణంబులన్‌ 

బలువిడి. గప్పముల్‌ ధరణిపాలురచే( గొని నూటువేల్‌గజం 

బుల( బెటికించి తెచ్చె గురుముఖ్యు( డకుష్యధనమ్ము లిమ్ముగన్‌. 39 
ప్రతిపదార్థం: కురు, ముఖ్యుండు= కురువంశంలో ముఖ్యుడైనవాడు - పాండురాజు; లలిత, హయ, ద్విపంబులన్‌= 


మనోహరాలైన గుజ్ఞాలను, ఏనుగులను; విలాసినులన్‌= అందమైన (స్త్రీలను; మణి, రౌప్య, కాంచన+ఆవలులన్‌= మణుల 
వెండిబంగారాల సమూహాలను; అజ+అవి, గో, మహిష వర్గములన్‌= మేకల, గొర్రెల, గోవుల, దున్నల సమూహాలను; బహు, 


486 శ్రీమదాంధ్ర నుహాభారతను 


భూషణంబులన్‌= అనేక ఆభరణాలను; బలువిడిన్‌= మిక్కుటంగా; కప్పముల్‌= పన్నులు; ధరజణిపాలురచేన్‌= రాజులనుండి; 
కొని= (గ్రహించి; అకుష్య, ధనమ్ములు= వెండి బంగారు రూపం అయిన సంపదలను; ఇమ్ముగన్‌= సులువుగ; నూటు, వేల్‌, 
గజంబులన్‌= నూరువేల ఏనుగులతో; పెజికించి= మోయించి; తెచ్చెన్‌. 

తాత్సర్యం: పాండురాజు మనోహరాలైన గుర్రాలను, ఏనుగులను, అందమైన స్త్రీలను, మణులను, వెండిని, బంగారాన్ని, 
మేకలను, గొర్రెలను, ఆవులను, దున్నలను, చాలాధనాన్ని రాజులనుండి కప్పాలుగా గ్రహించాడు. వెండి, బంగారు 
రూపమైన ధనాన్ని నూరువేలఏనుగులతో మోయించి తెచ్చాడు. 


క, _శరనిధిపరివృత విశ్వం | భరం గల భూపతులు పాండుపతికృతమున. గిం 

కరు లై ప్రతిసమకల్పిత । కరు లై రది మొదలుగా(గ గౌరవ్యులకున్‌. 40 
ప్రతిపదార్థం: శర, నిధి, పరివృత, విశంభరన్‌= సముద్రంచేత చుట్టబడిన భూమిమీద; కల= ఉన్న; భూపతులు= రాజులు; 
పాండుపతి, కృతమునన్‌= పాండురాజు చేసిన పనివలన; కింకరులు+ఐ= సేవకులై; అది, మొదలు, కాంగన్‌= అప్పటినుండి; 
కౌరవ్యులకున్‌= కురువంశరాజులకు; ప్రతి, సమ, కల్పిత, కరులు+ఐ= (ప్రతిసంవత్సరం ఏర్పాటు చేయబడిన కప్పం కలవారు 
అయ్యారు - అనగా ప్రతిసంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు. 
తాత్సర్యం: భూమిమీది రాజులంతా పాండురాజు చేసిన పనివల్ల సేవకులై, అప్పటినుండి కురువంశ రాజులకు ప్రతి 
సంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు. 

పాండురాజు సత్య్భత్యములు (సం. 1-106-1) 


ca ఆ ల 

వ. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్టితంబు లైన యపరిమితధనంబుల. దెచ్చి ధృతరాష్తుననుమతంబున 

భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన 

ననేకాశీప్రశంసలు వడసి సుఖం బున్నంత. 41 
ప్రతిపదార్థం: ఇట్టు; పాండురాజు; దిక్‌+విజయంబు, చేసి= దిక్కులను జయించి; తద్‌+ఉపార్టితంబులు+ఐన= ఆ 
దిగిజయంవలన సంపాదించబడిన; అపరిమిత, ధనంబులన్‌= అంతులేని సంపదలను; తెచ్చి; ధృతరా్ష్రు, అనుమతంబున= 
ధృతరాష్ట్రుని అంగీకారంతో; భీష్మునకున్‌; సత్యవతికిన్‌; తమ, తల్టులు+ఐన; కౌసల్యలకు= కోసలరాజు కూతుళ్ళకు; విదురునకున్‌; 
సుహృద్‌+జనులకున్‌= స్నేహితులకు; (బ్రాహ్మణులకున్‌; ఇచ్చి; వారివలనన్‌; అనేక+ఆశీస్‌+ప్రశంసలు= పెక్కు ఆశీస్సులు, 
పొగడ్తలు; పడసి= పొంది; సుఖంబు+ఉన్నంత= సుఖంగా ఉండగా. 


తాత్పర్యం: ఈ విధంగా పాండురాజు దిగ్విజయం చేసి, అంతులేని సంపద తెచ్చి, ధృతరాష్ట్రుని అనుమతితో 
భీష్మునికి, సత్యవతికి, తమతల్లులకు, విదురునకు, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చి, వారివలన అనేక ఆశీర్ష్వచనాలను, 
(ప్రశంసలను పొంది, సుఖంగా ఉండగా. 


చ. వినుతయశుండు పాండునృపవీరుండు దిగ్విజయంబు సేసి పెం 
పున గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 487 


రని విభవంబుతోడ ధృతరా పుండు సేసె శతాశ్వమేధముల్‌ 
దనిసన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్‌. 42 


ప్రతిపదార్థం: వినుత, యశుండు= పొగడబడిన కీర్తికలవాడు; పాండునృప, వీరుండు= వీరుడైన, పాండురాజు; దిక్‌+ 
విజయంబు, చేసి= దిక్కులను జయించి; పెంపునన్‌= గొప్పతనంచేత; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఇచ్చిన= ఇచ్చినటువంటి; 
అపూర్వ, మహా, ధన, రాశి, పేర్మిన్‌= అంతకుముందు లేని గొప్ప ధనసమూహం యొక్క అతిశయంతో; వారని, విభవంబుతోడ= 
ఎడతెగని వైభవంతో; ధృతరాష్ట్రుడు; తనిసనన్‌= తృప్తిదీర; భూసుర+-ఈశులకు= బ్రాహ్మణ శ్రేష్టులకు; యథా+ఉచితంబుగన్‌= 
ఎవరికి తగినట్టు వారికి; దక్షిణలు= పెద్దవారికి గౌరవంగా ఇచ్చు ధనము; ఇచ్చి= ఒసగి; శత+అశ్వమేధముల్‌= వంద 
అశ్యమేధయాగాలు; చేసెన్‌. 


తాత్పర్యం: కీర్తిమంతు డైన పాండురాజు దిక్కులను జయించి గొప్పగా తెచ్చి ఇచ్చిన ధనసమూహంతో ధృతరాష్ట్రుడు, 
మహావైభవంగా తృప్తిదీర బ్రాహ్మణోత్తములకు ఎవరికి తగినట్టు వారికి దక్షిణలు ఇచ్చి, వంద అశ్వమేధయాగాలు 
చేశాడు. 


వ. మణియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాష్తునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, 
ననుకూలత్వంబున సుహృజ్జనులకు6 బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకు(, గారుణ్యదానంబున ననాథులకు, 
నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు. 43 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఆ+పాండురాజు; వినయ, విధేయత్వంబునన్‌= అణకువతో లొంగిఉండటంచేత; 
ధృతరాష్రునకున్‌; అభిమతకార్య, కరణంబునన్‌= ఇష్టమైన పనులు చేయటంచేత; బాంధవులకున్‌= చుట్టాలకు; అనుకూలత్వం 
బునన్‌= అనుకూలంగా ఉండటంచేత; సుహృత్‌+జనులకున్‌= మి(త్రులకు; పరిశ్రమ, జ్ఞానంబునన్‌= కృషిని గుర్తించటంచేత; 
విద్యాంసులకున్‌= పండితులకు; కారుణ్య, దానంబునన్‌= దయను దానంచేయటంచేత - అనగా కరుణ చూపటంచేత; 
అనాథులకున్‌= దిక్కులేనివాళ్ళకు; అభయంకరత్వంబునన్‌= భయంలేకుండా చేయడంచేత; మహీ, ప్రజలకున్‌= భూమిమీద 
(ప్రజలకు; సంతోషంబు, చేయుచున్‌= సంతసం కలిగిస్తూ. 


తాత్సర్యం: అంతేకాక ఆ పాండురాజు వినయవిధేయతలతో ధృతరాష్టునికి, ఇష్టమైన పనులు చేయటంతో 
బంధువులకు, అనుకూలంగా ఉండటంతో మి(త్రులకు, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపటంతో 
దిక్కులేనివాళ్ళకు, భయంలేకుండా చేయటంతో (ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ, 


విశేషం: ఇవి ఉత్తమరాజుకు ఉండే లక్షణాలు. ఉత్తమరాజు లక్షణాలే కాదు ఉత్తమవ్యక్తు లందరిలో ఉండే ఉన్నతమైన 
గుణాలు. వ్యక్తులంతా అలవరచుకోవలసిన ఉత్తమగుణాలు. పాండురాజు వంశకర్త. భావిచక్రవర్తుల వర్తనవిధిని ఆదర్శవంతంగా 
ఆచరించి చూపించాడు. పాండురాజు తన వంశాన్ని, కుటుంబాన్నీ సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా, ఆదర్శవంతంగా 
ఉంచటానికి తన శక్తియుక్తు లన్నీ ధారపోసి వంశకర్త అయినాడు. పాండురాజు తెచ్చియిచ్చిన ధనంతో వంద అశ్వమేధాలు 
చేసిన ధృతరాష్ట్రుడు వంశవిచ్చిత్తికి దోహదంచేశాడు. పాండురాజు (ప్రవర్తిల్లచేసిన ఉదార చరిత్రాన్ని పాండవులు కొనసాగించారు. 
అందువలననే ధార్తారాష్ట్రులు నశించారు. పాండవులు వంశోద్దారకులైనారు. పాండురాజు ప్రవర్తనలో ధ్వనిస్తున్న భావికథార్థాలను 
సారమతితో భావించాలి. 


488 శ్రీమదాంధ్ర నుహాభారతను 


క “మండిత గుణ సంపద నధి । కుం డగుచున్‌ బూరు భరత కురు పతులకు( దు 
ల్యుం డయి వంశకరుం డగు(। బాండుమహీశుం డని బుధసభలు దను. బొగడన్‌. 44 
ప్రతిపదార్థం: మండితగుణసంపదన్‌= అలంకరింపబడిన సుగుణాల అతిశయంలో; అధికుండు= గొప్పవాడు; అగుచున్‌= 


అవుతూ; పాండు, మహీ+ఈశుండు= పాండురాజు; పూరు, భరత, కురుపతులకున్‌= రాజులైన పూరు, భరత, కురురాజులకు; 
తుల్యుండు+అయి= సమానుడైనవాడై; వంశ, కరుండు= వంశాన్ని నిలిపేవాడు, అగున్‌= కాగలడు; అని= ఆ (ప్రకారంగా; 


బుధ, సభలు= పండితసమూహాలు; తనున్‌= తన్ను; పొగడన్‌= (ప్రశంసింపగా. 
తాత్సర్యం: 'అనేకసుగుణాలతో గొప్పవాడై పాండురాజు పూరు భరత కురు చక్రవర్తులతో సమానుడై, వంశాన్ని 
నిలిపేవాడు జొతా” డని పండితులు తనను పొగడుతూ ఉండగా. 
క. _నానాద్రవ్య నిరంతర । దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా 

త్రీనాథుండు బ్రాహ్మణులను । శ్రీనిలయులం జేయుచుండె శిష్టప్రియు. డై. 45 
ప్రతిపదార్థం: ధాత్రీ; నాథుండు= భూపతి - పాండురాజు; నానా, (ద్రవ్య, నిరంతర, దానములన్‌= అనేక విధాలైన సంపదలను 
నిరంతరం దానంచేస్తూ ఉండటంవలన; అనూన, యజ్ఞ దక్షిణలను= తక్కువకాని యజ్ఞాలలో దక్షిణలచేత - అనగా 
యజ్ఞాలలో గొప్పగా ఇచ్చే దక్షిణలచేత; శిష్ట, ప్రియుండు+ఐ= సదాచారసంపన్నులకు ప్రియమైనవాడై; బ్రాహ్మణులను; 
శ్రీనిలయులన్‌= సంపదకు ఉనికిపట్టు లయిన వారినిగా; చేయుచున్‌+ఉండెన్‌. 


తాత్సర్యం: పాండురాజు అనేకవిధాలైన సంపదలను నిరంతరం దానం చేయటంచేత, యజ్ఞాలలో గొప్పగా 
దక్షిణలు ఇవ్వటంచేత, సదాచారసంపన్నులకు పియమైనవాడై, బ్రాహ్మణులను ధనవంతులనుగా చేస్తూ ఉన్నాడు. 


వేటకు? బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట (సం. 1-109-5) 


వ. మటియుననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు 
మృగయావ్యసనంబునం దగిలి. 46 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అనేక, వినోదంబులను= పెక్కు వినోదాలతో; అనవరత, కామ+అనురూప, విషయ, 


సుఖ+అనుభవంబులన్‌= ఎడతెగని కామానికి తగిన విషయ సుఖాలను అనుభవించటంచేత; ప్రొద్దు, పుచ్చుచున్‌= కాలం 
గడుపుతూ; ఆతండు= పాండురాజు; మృగయావ్యసనంబునన్‌= వేటమీది మితిమీరిన ఆసక్తితో; తగిలి= తగులుకొని. 


తాత్పర్యం: అంతేకాక, వివిధ సుఖవిలాసాలతో, ఎడతెరిపి లేకుండా కోరుకొన్న భోగాలు అనుభవించటంతో 
కాలంపుచ్చుతూ, పాండురాజు వేటమీద మితిమీరిన ఆసక్తితో తగులుకొని, 


ఉ. వాసవసన్నిభుండు హిమవన్నగదక్షిణపార్యభూములన్‌ 
శ్రీసతి బోని కుంతియును జెల్వగు మాద్రియు€ దోడ రాగ బా 
ణాసన బాణ భాసిత మహాభుజు(డై విహరించుచుందె ని 
చ్చాసద్భశంబుగా గజవశాద్వయమధ్య గజేంద్ర లీలతోన్‌. 47 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 489 


ప్రతిపదార్థం: వాసవ, సన్నిభుండు= దేవేంద్రునితో సమానుడు అయిన పాండురాజు; హిమవత్‌+నగ, దక్షిణ, పార్చ, 
భూములన్‌= హిమాలయపర్వతంయొక్క దక్షిణంవైపు ఉన్న భూములలో; శ్రీసతిన్‌+పోని= లక్ష్మీదేవిని పోలినట్టి; కుంతియును= 
కుంతియు; చెలువు+అగు= అందమైనది అయిన; మాద్రియున్‌; తోడ, రాంగన్‌= వెంట రాగా; బాణ+ఆసన, బాణ, భాసిత, 
మహా, భుజు(డు+ఐ= ధనుస్సుచేత, బాణాలచేత (ప్రకాశింపచేయబడిన గొప్పభుజాలు కలవాడై; ఇచ్చా, సదృశంబుగాన్‌= 
కోరికకు తగినట్టు; గజావశా, ద్వయ, మధ్య, గజ+ఇంద్ర, లీలతోన్‌= ఆడేనుగులు రెండింటి మధ్య ఉండే మదపుటేనుగువంటి 


విలాసంతో; విహరించుచున్‌+ఉండెన్‌= విహరిస్తూ ఉండినాడు. 


తాత్పర్యం: దేవేంద్రునితో సమాను డైన పాండురాజు, హిమాలయపర్వతానికి దక్షిణవైపున ఉండే భూములలో 
లక్ష్మీదేవివంటి కుంతి, అందమైన మాద్రి తనవెంట రాగా; ధనుస్సును, బాణాలను చేపట్టి ఇష్టంవచ్చినట్టుగా, రెండు 
ఆడుఏనుగుల మధ్య ఉండే మగమదపుటేనుగువంటి విలాసంతో విహరిస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. మథియు౦ దనకు ధృతరాముం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు 
వనవాసవ్యాసంగంబున నుండి, యొక్కనాండు పెక్కుమృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి 
యొక్కయెడ. 48 


ప్రతిపదార్థం: మజీయున్‌; తనకున్‌; ధృతరాష్ట్రుండు; ఇష్ట+అన్న, పాన, మాల్య+అనులేపన, భూషణ+ఆదులు= ఇష్టమైన 
అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవాటిని; నిత్యంబునున్‌= ప్రతిరోజు; పుత్తెంచుచు+ఉండన్‌= 
పంపుతూ ఉండగా; ఇట్లు; వన, వాస, వ్యాసంగంబునన్‌= అడవిలో ఉండటంమీది ఆసక్తితో; ఉండి= వసించి; ఒక్కనాండు; 
పెక్కు, మగృంబులన్‌= అనేకమృగాలను; ఎగిచి= తరిమి; ఒక్కటిన్‌, ఏనియున్‌= ఒక్కదానినికూడా; ఏయన్‌+కానక= కొట్టడానికి 
సాధ్యపడక; కినిసి= కోపించి; ఒక్క+ఎడన్‌= ఒకచోట. 


తాత్సర్యం: అంతేకాక తనకు ఇష్టమైన అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవి ప్రతిరోజు 
ధృతరాష్ట్రుడు పంపుతూ ఉండగా, అడవిలో ఉండా లనే ఆసక్తి ఉండి, ఒకరోజు అనేకమృగాలను తరిమి, ఒక్కదాన్ని 
కూడా కొట్టడం సాధ్యంకాక కోపించి, ఒకచోట. 


క, మనసిజరాగంబునం బెన(। గిన యిట్టిని లేడి జూచి కృతహస్తుండు పె 
లన యే నమ్ముల నారిం । టిని ద్రెళ్ళంగ నేసిం గడు గరినహృదయుం డై. 49 


ప్రతిపదార్థం: మనసిజ, రాగంబునన్‌= మన్మథరాగంతో; పెనంగిన= కలిసిన; ఇజ్జీని= మగజింకను; లేడిన్‌= ఆడుజింకను; 
చూచి= కనుగొని; కృత, హస్తుండు= బాణాలను ప్రయోగించటంలో అలవాటుపడిన చేయి కలవాడు; కడున్‌= మిక్కిలి; కఠిన, 
హృదయుండు+ఐ= కఠినమైన మనస్సు కలవాడై; పెల్బన= గట్టిగా; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలతో; ఆ, రెంటిని= ఆ 
రెండుమృగాలను; తెళ్ళగన్‌= చనిపోయేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: మన్మథరాగంతో కలిసి ఉన్న మగ ఆడుజింకలను చూచి, బాణప్రయోగంలో నేర్పుకలవాడైన పాండురాజు 
కఠినహృదయుడై అయిదుబాణాలతో అవి చనిపోయేట్లు గట్టిగా కొట్టాడు. 


490 శ్రీమదాంధ్ర నుహాభారతను 


వ. ఇట్లేసి యబ్దాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచి యమ్మగమిథునంబునం దల్పావశిష్టజీవం బై 


పడియున్న మృగంబు మనుష్యవచనంబుల ని ట్లనియె. 50 


నిశేషం: ఇట్టు+ఏసి= ఈ విధంగా కొట్టి; ఆ+బాణంబులు; పుచ్చికొని= తీసికొని; ఉన్న, ఆ+పాండురాజున్‌; చూచి; ఆ, మృగ, 
మిథునంబునందు= ఆ మృగాలజంటలో; అల్ఫ్స+ అవశిష్ట, బీవంబు+ఐ= కొంచెం మిగిలిన ప్రాణం కలదై; ఉన్న= ఉండిన; 
మృగంబు= మగజింక; మనుష్య, వచనంబులన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా కొట్టి ఆ బాణాలు తీసికొన్న ఆ పాండురాజును చూచి, ఆ మృగాలజంటలో కొన 
ఊపిరితో ఉన్న మగజింక మానవవాక్కులతో ఈవిధంగా అన్నది. 


తరలము. 


హరిపరాక్రమ! యేను గిందము. డన్మునిన్‌, మృగముల్‌ నిరం 

తరము నిట్లు రమింప(గా గని తద్రతం బెడ( గోరి సుం 

దర మృగాకృతి నేను భార్యయు దారుణాటవి' గామ భో 

గరతి నుండితి మిష్టచారిమృగవ్రజంబుల పొత్తునన్‌. 51 


ప్రతిపదార్థం: హరి, పరాక్రమ= దేవేంద్రునిపరాక్రమంవంటి పరాక్రమం కలవాడా!; ఏను= నేను; కిందముండు, అను, 
మునిన్‌= కిందముడు అను పేరుగల మునిని; మృగముల్‌= జింకలు; నిరంతరమున్‌= ఎల్లప్పుడు; ఇట్లు; రమింపన్‌+కాన్‌= 
సంభోగించటాన్ని; కని=చూచి; తద్‌+రతంబు= వానియొక్క(క్రీడను; ఎడన్‌=మనస్సులో; కోరి= ఇష్టపడి; సుందర, మృగ+ఆకృతిన్‌= 
అందమైన జింకలరూపంతో; ఏను= నేను; భార్యయు= నా ఇల్లాలు; దారుణ+అటవిన్‌= భయంకరమైన అడవిలో; కామ, భోగ, 
రతిన్‌= మన్మథసుఖంమీది ఆసక్తితో; ఇష్ట చారి, మృగ, (వ్రజంబుల, పొత్తునన్‌= ఇష్టంగా తిరుగుతున్న జింకలసమూహాల 
సహవాసంతో; ఉండితిమి. 


తాత్సర్యం: దేవేంద్రునివంటి పరాక్రమం కలవాడా! నేను కిందముడు అనే మునిని. ఎల్లపుడూ ఈ విధంగా 
మృగాలు సంభోగించటాన్ని చూచి అట్లా సంభోగించా లని భావించి, నేనూ, నా భార్యా అందమైన మృగరూపాలు 
ధరించి, భయంకరమైన ఈ అడవిలో స్వేచ్చగా తిరిగే తోటిజింకల సమూహంతో కలసి, మన్మథసుఖాలు 
అనుభవిస్తున్నాం. 


విశేషం: తరల వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, ర, స, జ, జ, గ - గణాలు ఉంటాయి. 12వ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. తరలం తన పేరుకు తగినట్టుగా చంచలం, తరంగితం, కంపితం అయిన చిత్తవృత్తిని 
ధ్వనింపచేస్తుంది. కిందముని చంచలత్యాన్ని కంపితకంఠంతో (కొనఊపిరితో) చెప్పే సందర్భంలో వాడి నన్నయ ఛందళ్ళిల్సాన్ని 
(ప్రదర్శించాడు. 


వ. మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు; వేటలాడుటయు, మృగంబుల( జంపుటయు 
రాజులకు ధర్మంబ; యయినను. 52 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 491 


పతిపదార్తం: ముగములము+ఐ, ఉనృ్క= బింకలమె ఉండు; మము]న్‌= మముల్సి; వధియించిన= చంపిన; దీనన్‌= 
(9 ద్ర ఇ మై శ్ర @ 

దీనివలన; నీకున్‌; పాతకంబు= పాపం; లేదు= ఉండదు; వేటలు, ఆడుటయు= వేటాడుటలు; మృగంబులన్‌= బింకలను; 
చంపుటయున్‌= వధించుట; రాజులకున్‌= క్షత్రియులకు; ధర్మంబు+అ= న్యాయమే; అయినను. 


తాత్సర్యం: బింకల మై ఉన్న మమ్మల్ని చంపటంవలన నీకు పాపం రాదు. వేటాడటం, మృగాలను చంపటం 
క్షత్రియులకు ధర్మమే, అయినా. 


తే. పటివనోపక యున్న మైమటిచి పెంటి । బెనగియున్నను, బ్రసవింప మొనసియున్నం 
దెవులు గొనియున్న మృగముల. దివిరి యేయ । రెబిచి యాహారముగ మను నెజుకు లయిన. 53 


ప్రతిపదార్థం: పజవన్‌= పరుగెత్తటానికి; ఓపక= శక్తి లేక; ఉన్నన్‌= ఉండినను; మైమజుచి= శరీరము మరచి; పెంటిన్‌= 
ఆడుదానితో; పెనగి= కూడి; ఉన్నను= ఉండినప్పుడును; (ప్రసవింపన్‌= ఈనటానికి; మొనసి= పూని; ఉన్నన్‌= ఉన్న 
సమయంలోను; తెవులు, కొని= వ్యాధిని పొంది; ఉన్నన్‌= ఉండినప్పుడున్నూ; మృగములన్‌= జింకలను; ఎజచి= మాంసం; 
ఆహారముగ; మను= జీవించే; ఎజుకులు= బోయవారు; అయినన్‌= అయినా; తివిరి= ప్రయత్నించి; ఏయరు= కొట్టరు. 


తాత్సర్యం: పరుగెత్తలేనివి, ఆడుదానితో కూడుకొన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను 
మాంసం ఆహారంగా జీవించే కిరాతులుకూడా కొట్టరు. 


చ. ఇనసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపథంబు దప్ప ద్రొ 
క్కని భరతాదిరాజుల జగన్నుత్రవంశమునందు. బుట్టి నీ 
కనఘచరిత్ర । యిట్లు దగునయ్య యధర్మువు సేయ? నీ యెటుం 
గని నృపధర్మువుల్‌ గలవె? కౌరవపుంగవ! గౌరవస్టితిన్‌. 54 


ప్రతిపదార్థం: ఇన, సమ, తేజులు+ఐ= సూర్యుడితో సమానమైన తేజస్సు కలవారై; ధరణిన్‌= భూమిమీద; ఎన్నడున్‌= 
ఎప్పుడునూ; ధర్మ, పథంబు= ధర్మమార్గాన్ని; తప్పన్‌, (త్రొక్కన్‌= తప్పుగా త్రొక్కని; భరత+ఆది, రాజుల, జగత్‌+నుత, 
వంశము+అందున్‌= భరతుడు మొదలైన రాజులు గలి; లోకంచేత పొగడబడినవంశంలో; పుట్టి; అనఘ, చరిత్ర= పాపం లేని 
నడవడి కలవాడా!; నీకున్‌, ఇట్టు; అధర్మువు= అన్యాయం; చేయన్‌= చేయటానికి; తగును+అయ్య= తగునా అయ్యా; కౌరవ, 
పుంగవ= కురువంశంలో ఢ్రేష్టుడా!; గౌరవ, స్థితిన్‌= ఉన్నతస్థితిలో ఉండటంచేత; నీ, ఎణుంగని= నీకు తెలియని; నప, 
ధర్మువుల్‌= రాజధర్మాలు; కలవె= కలవా? 


తాత్పర్యం: సూర్యునితో సమానమైన తేజస్సు కలవారై, భూమిమీద ఎప్పుడూ ధర్మమార్గాన్ని తప్పని భరతుడు 
మొదలైన రాజుల (ప్రసిద్దవంశంలో పుట్టి, పుణ్యాత్ముడవైన నీకు అధర్మం చేయటం తగునా? కౌరవశ్రేష్టా! ఉన్నత 
స్థితిలో ఉన్న నీకు తెలియనిరాజధర్మాలు ఉన్నాయా? 


విశేషం: భరతుడు మొదలైన వంశకర్తలు ధర్మమూర్తులు. వారివంశంలో పుట్టిన పాండురాజుకూడా ఆదర్శమూర్తిగా ఉండక, 
అధర్మంగా రతివివశులైన మృగాలను చంపటం గర్జించదగిన దని మునివచనం. “యద్య దాచరతి శ్రేష్ట తత్తదే వేతరో 
జనః స యత్‌ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” భ.గీ.3.21 అని గీతావాక్యం. పెద్దవారి ఆచరణలనే ఇతరజనులు 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుసరిస్తారు. పెద్దలు చూపిన ప్రమాణాలకు లోకం కట్టుబడిఉంటుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసుకొని కిందముడు 
పలికాడు. 'తగునయ్య' అను ప్రయోగము ఎంతో జౌచిత్యవంతము. తండ్రివై కాపాడవలసిన నీవు, రతిక్రీడలో ఉన్న మమ్మల్ని 
చంపటం న్యాయమా? అని మెత్తని మందలింపు. 


వ. అని తన్ను నిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె. 55 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; తన్ను= తనను; నిందించి; పలికినన్‌= మాటాడగా; ఆ, మృగంబు= ఆ జింకయొక్క; 
పలుకులకున్‌= మాటలకు; అలిగి= కోపించి; పాండురాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని తనను నిందించి పలుకగా ఆ జింకమాటలు విని కోపించి, పాండురాజు ఈ విధంగా పలికాడు. 


తే. పగఅం గని సై(తురేనియు మృగకులంబు । గని సహింపరు రాజులు; మొనసి వాని 
గ్రవ్రణగం జంపుదురు; నమ్మి కిచ్చి చంప(। జనదు; మాయాబలంబున( జనదు చంప. 56 


ప్రతిపదార్థం: రాజులు, పగజిన్‌= శత్రువులను; కని= చూచి; సైతయరు+ఏనియున్‌= సహించినప్పటికిని; మృగ, కులంబు= 
మృగాలసమూహాన్ని; కని= చూచి; సహింపరు= ఓర్చుకొనరు; మొనసి= పూని, వానిన్‌= ఆ మృగాలను; క్రచ్చణగన్‌= వేగంగా; 
చంపుదురు; నమ్మిక +ఇచ్చి= నమ్మించి; చంపన్‌= చంపగా; చనదు= కూడదు; మాయా, బలంబునన్‌= మోసంయొక్క 
బలంచేత - అనగా మోసగించి; చంపన్‌= వధింపగా; చనదు= కూడదు. 


తాత్సర్యం: రాజులు శత్రువులను చూచి సహిస్తారేమో కాని మృగాలను చూచి సహించరు. వెంటనే వాటిని 
చంపుతారు. అయినా నమ్మించి కాని, మోసంచేసి కాని చంపకూడదు. 


వ. 'తొల్లియగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు 


లేకుండ నిర్మించె; దీని నీకు నిందింపందగునే?” యనుచున్న నమ్మగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక 


“సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున 
నీవునుం బ్రియాసంగమం బయిన యప్పడ పంచత్వం బొందెడు' మని, “నీ ప్రియయు నిన్ను ననుగమించు' నని 
పాండురాజునకు శాపం బిచ్చి, గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమ 
నిర్వేదనపరుం డయి. 57 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; అగస్త్య, మహా, ముని+ఇంద్రుండు= అగస్త్యమహర్షి మృగ, మాంసంబునన్‌= జింకమాంసముతో; 
నిత్య, (శ్రాద్దంబు= (ప్రతిదినశ్రాద్దం; చేయుచున్‌+ఉండి= చేస్తూ ఉండి; రాజులకున్‌= క్షత్రియులకు; మృగ, వధ, దోషంబు= 
మృగాలను చంపటంవలని పాపం; లేకుండన్‌; నిర్మించెన్‌= చేశాడు; దీనిన్‌= ఈ పనిని, నీకున్‌= నీకు; నిందింపన్‌= 
దూషింపగా; తగునే= యోగ్యము అగునా? అనుచున్నన్‌= అంటూండగానే; ఆ+మృగంబులు= ఆ రెండు జింకలు; బాణ, 
ఘాత, క్షత, వేదనన్‌= బాణందెబ్బలవలన ఏర్పడిన గాయాలబాధను; సహింపంగన్‌, ఓపక= ఓర్చుకోలేక; సర్వ, (ప్రాణులకు; 
సాధారణంబు+అయి; ఇష్టంబు+అగు; సుఖ+అవసరంబునన్‌= సుఖసమయంలో; ఉన్న= ఉండిన; మమ్మున్‌= మమ్మల్ని; 
అనపరాధులన్‌= తప్పుచేయనివారిని; వధించితివి= వధించావు; కావున; నీవున్‌= నీవుకూడా; ప్రియా, సంగమంబు= ప్రియురాలితో 
కలయిక; అయిన= కలిగినవేళ; అప్పుడు+అ; పంచత్వంబు= మరణం; ఒందెడుము= పొందుతావు గాత; అని= ఆ 


ఆదిపర్వము - పసంచనూశ్వాసనము 493 
ప్రకారంగా; నీ, ప్రియయున్‌= నీ ప్రియురాలు కూడ; నిన్నున్‌, అనుగమించున్‌= వెంబడిస్తుంది; అని; పాండురాజునకు; 
శాపంబు+ఇచ్చి; గత, 'ప్రాణములు+ఐ= పోయిన ప్రాణాలు కల వై; పడియున్న= నేలపై పడిఉన్న; మృగంబులన్‌= జింకలను; 
చూచి; దుఃఖించి= శోకించి; పాండురాజు; పరమ, నిర్వేదన, పరుండు+అయి= మిక్కిలి నిరాశ చెందినవా డై. 


తాత్పర్యం: “పూర్వం అగస్త్యమహర్షి మృగమాంసంతో (ప్రతిరోజూ (శ్రాద్ధం చేస్తూ, రాజులకు మృగవధవలన పాపం 
లేకుండా చేశాడు. అందువలన నీవు నన్ను నిందించటం తగునా?’ - అని అంటూ ఉండగా, ఆ మృగాలు బాణం 
దెబ్బలవలన కలిగినబాధ ఓర్చుకోలేక, ప్రాణు లన్నిటికి సాధారణ మై, ఇష్టమైన సంభోగ సుఖాన్ని అనుభవిస్తున్న 
సమయంలో ఏ తప్పు చేయని మమ్మల్ని చంపావు. కాబట్టి నీవుకూడా నీ ప్రియురాలితో కలిసినప్పుడు మరణాన్ని 
పొందుతావు; నీ భార్యకూడా నీతో మరణించుగాకి అని పాండురాజుకు శాపమిచ్చి, ప్రాణాలు విడిచి పడి ఉన్న 
ఆ మృగాలను చూచి, పాండురాజు మిక్కిలి దుఃఖించి నిరాశ చెందినవాడై. 


విశేషం: (శ్రాద్దము - (శ్రద్ధతో కూడినది - కాల, పాత్ర నియమాలతో చేసే పితృక్రియ. 


క. ఎట్టి విశిష్టకులంబున(। బుట్టియు, సదసద్వివేకములు గల్లియు, మున్‌ 

గట్టిన కర్మఫలంబులు । నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌? 58 
ప్రతిపదార్థం: మనుజుల్‌= మానవులు; ఎట్టి విశిష్ట కులంబునన్‌= ఎంతటి ఉత్తమవంశంలో; పుట్టియున్‌; సత్‌+అసత్‌+ 
వివేకములు= మంచి చెడ్డలను గురించిన పరిజ్ఞానాలు; కల్గియున్‌= కలిగియుండియు; మున్‌= పూర్వజన్మలో; కట్టిన= 
కూడబిెట్టుకొన్న; కర్మ, ఫలంబులు= కర్మఫలాలు; నెట్టన= తప్పక; భోగింపక= అనుభవింపక; ఉండ, నేర్తురె = ఉండగలరా? 
తాత్సర్యం: మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచిచెడ్డలనుగురించిన పరిజ్ఞానాలు కలిగిఉన్నా, పూర్వ 
జన్మకర్మఫలాన్ని అనుభవించక తప్పుదు. 


విశేషం: విధికంటె కర్మ బలీయ మని సుభాషితం. “ఫలం కర్మాయత్తం కి మమరగణైః కించ విధినా । నమ స్తత్కర్మేభ్యో 

విధిరపి న యేభ్యః ప్రభవతి” అని భర్భహరిసుభాషితం (కర్మపద్దతి-91 క్రో) - ఫలం కర్మాధీనం కాబట్టి దేవతలతోనూ, 

దైవంతోనూ మా కేమిపని? దేవతలకుకూడా దాట శక్యంగాని కర్మకే నమస్కారం అని భర్షహరికవితోక్తి (సంపా.) 

వ. కామవ్యామోహితుం డయి కొండుకనాండు మదీయజనకుండు పరలోకగతుం డైన దత్‌క్షేత్రంబున ధర్మమయుం 
డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్ధవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్యసనంబు కర్మవశంబున 
సంభవించి; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు 
సమచిత్తుండనై, హింస దలంపక నిత్యంబు నొక్మొక్కవనస్పతియందు నొక్కొక్కనన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం 
బయిననా( డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పాంసుపరిచ్చన్నదేహుండ నయి. 59 

ప్రతిపదార్థం: మదీయ, జనకుండు= నాతండ్రి; కామ, వ్యామోహితుండు+అయి= మన్మథునిచేత మిక్కిలి మోహింప 

చేయబడినవాడై; కొండుకనా(డు= చిన్నతనంలో; పర, లోక, గతుండు+ఐనన్‌= స్వర్గలోకానికి వెళ్ళినవాడు కాగా; తద్‌+క్షేత్రంబునన్‌= 


అతని భార్యకు; ధర్మమయుండు+అయిన= ధర్మస్వరూపుడు అయిన; కృష్ణద్దైపాయన, మునివలనన్‌= వ్యాసమునివల్ల; 
ఉద్భవిల్లి= పుట్టి; ధర్మ, (ప్రవృత్తుండను+ఐ= ధర్మమార్గంలో నడుస్తున్నవాడ నై; ఉన్న నాకున్‌= జీవించునాకు; ఇట్టి; 


నే! 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్‌+వ్యసనంబు= ఇటువంటి చెడ్డఅవస్థ; కర్మ, వశంబున్‌= పూర్వజన్మంలో చేసిన పనులను అనుసరించి; సంభవించెన్‌= 
కలిగెను; ఇంకన్‌= ఇటుపై; ముని, వృత్తి, అ= మునిజీవనమే; ఉచితంబు= తగినది; కావునన్‌= కాబట్టి; సర్వ, సంగములు= 
అన్నిబంధాలు; విడిచి; సర్వ, భూతంబుల, అందున్‌= అన్ని ప్రాణులలో; సమ, చిత్తుండను+ఐ= సమానమైన మనస్సు 
కలవాడనై; హింస= హింసనుగూర్చి; తలంపక= ఆలోచింపక; నిత్యంబున్‌= (ప్రతిరోజు; ఒక్కొక్క, వనస్పతి, అందున్‌= 
ఒక్కొక్క చెట్టునందు; ఒక్కొక్క, వన్య, ఫలంబు= ఒక్కొక్క, అడవిసంబంధ మైన పండును; భిక్ష, కొని= బిచ్చముగా 
(గ్రహించి; అసంభవంబు+అయిననా(డు= దొరకని రోజు; ఉపవాసంబు, చేసి= తిండిలేక ఉపవాసం గావించి; వృక్ష మూలంబునన్‌, 
ఉండి= చెట్టుమొదటఉండి; పాంసు పరిచ్చన్న దేహుండను+అయి= దుమ్ముతో కప్పబడిన దేహం కలవాడనై. 


తాత్సర్యం: నా తండ్రి కామపరవశుడై చిన్ననాడు చనిపోగా, ఆయన భార్యకు ధర్మస్వరూపుడైన కృష్ణద్వెపాయనుని 
వలన పుట్టి, ధర్మమార్గంలో నడుస్తున్న నాకు ఈ దురవస్థ పూర్వజన్మకర్మను అనుసరించి కలిగింది. ఇక నాకు 
తగింది ముని వృత్తే, అందువలన బంధాల నన్నింటిని విడిచిపెట్టి, అన్నిప్రాణులందు సమబుద్ది కలిగి, హింసమాని, 
ప్రతిరోజూ ఒక్కొక్కచెట్టునుండి ఒక్కోపండు భిక్షగా తీసికొని, అదీ దొరకనిరోజు ఉపవాసం ఉంటూ, చెట్టుమొదట్లో 
నివసిస్తూ, దుమ్ముతో నిండిన శరీరాన్ని కలవాడ నై. 


విశేషం: పాండురాజు మునివృత్తిని స్వీకరించా లని సంకల్పించాడు. మునినిగురించి భగవద్గీతలో ఇట్లా చెప్పబడింది. 
“దుఃఖే ప్వనుద్విస్నమనాః సుఖేషు విగతస్సృహః | వీతరాగభయకక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే॥” (భ.గీ.2.56) దుఃఖాలు 
కలిగినప్పుడు కలతచెందని మనస్సు కలవాడు, సుఖాలపై కోరికలేనివాడు, అనురాగభయ(క్రోధాలను వదలినవాడు అయిన 
స్థితప్రజ్ఞుడు ముని. అట్టి మునిచిత్తవృత్తినీ, జీవనవిధానాన్నీ స్వీకరించా లని బ్రతుకుమీది నిరాశతో పాండురాజు సంకల్పించాడు. 
థ Gy ల — Jo 
ల. wa 
సీ. ఇంద్రియార్థంబులం దింద్రియవ్యాపార । ముడిగించి; క్రియ లెల్ల విడిచి, పుణ్య 

పాపబంధంబుల నోపి బంధింపంగ(। బడక మనోవ్ఫత్తి నొడిచి, నాకు 

నిది ప్రియం బప్రియం బిది నింద యిది మహా । స్తుతి యిది యనక, సంతత నితాంత 


సంతోషయుతు(డనై వంతయు భయమును । శీతాతపంబులు వాతగతియు 


ఆ. నెటు(గ కివ్విధమున మటిచి, శరీరంబు | మరణజీవితముల కురువిషాద 
తోషవృత్తు లుడిగి, భీషణాటవి నుండి । చేసెదను దపంబు భాసురముగ. 60 


ప్రతిపదార్థం: ఇంద్రియ+అర్హంబుల, అందున్‌= ఇంద్రియవిషయా లైన శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలలో; ఇంద్రియ, 
వ్యాపారము= ఇంద్రియాలు పనిచేయటాన్ని; ఉడిగించి= మాన్పించి; [క్రియలు+ఎల్లన్‌= పనులు అన్నీ; విడిచి= వదలిపెట్టి; 
పుణ్య, పాప, బంధంబులన్‌= పాపపుణ్యాలబంధాలను; ఓపి= సహించి; బంధింపంగన్‌, పడక= కట్టుపడకుండా; మనో, వృత్తిన్‌= 
మనోవ్యాపారాన్ని; ఒడిచి= జయించి అనగా ఓడించి; నాకున్‌; ఇది, ప్రియంబు= ఇది ఇష్టం; ఇది, అప్రియంబు= ఇది ఇష్టం 
కాదు; ఇది, నింద= ఇది దూషణ; ఇది మహా, స్తుతి= ఇది గొప్పపొగడ్త; అనక= అని తలపక; సంతత, నితాంత, సంతోష, 
యుతు(డను+ఐ= ఎడతెగని అధికమైన సంతోషంతో కూడుకొన్నవాడ నై; వంతయున్‌= దుఃఖాన్ని; భయమును= భయాన్ని; 
శీత+ఆతపంబులు= చలిని ఎండను; వాత, గతియున్‌= గాలికదలికను; ఎణు(గక= తెలియక; ఈ+విధమునన్‌= ఇట్లు; 
శరీరంబున్‌: మజుచి; మరణ జీవితములకు= చావు [బ్రతుకులకు; ఉరు, విషాద, తోష వృత్తులు= గొప్పు దుఃఖం, సంతోషం 
అనే మనోవృత్తులను; ఉడిగి= విడిచి; భీషణ+అటవిన్‌= భయంకరమైన అడవిలో; ఉండి; తపంబున్‌= తపస్సును; భాసురముగన్‌= 
ప్రకాశించేటట్టు; చేసెదను. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 495 


తాత్పర్యం: నేను ఇంద్రియాలను బంధించి; అన్నికర్మలను వదలి, పాపపుణ్యాలను విడిచి, మనస్సును ఓడించి, 
ఇది ఇష్టం, ఇది అనిష్టం, ఇది నింద, ఇది స్తుతి అనే భావం లేకుండా, ఎడతెగని మహానందంతో - దుఃఖం, భయం, 
చలి, ఎండ, గాలి అంటే ఏమిటో తెలియక, శరీరాన్ని మరచిపోయి, చావుకు దుఃఖాన్నీ, బ్రతుకునకు సంతోషాన్నీ 
లేనివాడ నై, భయంకర మైన అరణ్యంలో పెద్దతపస్సు చేస్తాను. 


విశేషం: మునివృత్తికి ఫలం స్థిత ప్రజ్ఞత్వం. భగవద్గీతలో చెప్పబడిన స్థిత ప్రజ్ఞ లక్షణాలు పాండురాజు సంకల్పంలో ప్రతిఫలిస్తున్నాయి. 
“యదా సంహరతే చాయం, కూర్మోం9. గానీవ సర్వశః | ఇంద్రియాణీం(ద్రియార్దేభ్యః తస్య ప్రజ్ఞా (ప్రతిష్టితా। య స్సర్వత్రా 
నభిస్నేహః, తత్తత్రాప్యశుభాశుభం । నాభినందతి న ద్వేష్టి తస్య(ప్రజ్ఞా (ప్రతిష్టితా॥” మొదలైన శ్లోకాల తాత్పర్యం (భ.గీ. 
అధ్యా.2. శో58-57) స్మరింపతగినది. తపింపచేయటం తపస్సు. తపస్వి క్రమంగా ఇం(ద్రియాలను, (క్రియలను, మనస్సును, 
రాగద్వేషాలను, ద్వంద్వాలను, సుఖదుఃఖాలను తపింపచేసి (బ్రహ్మానందసిద్దిని పొంది, ఆపై (బ్రహ్మపదవిని పొందుతాడు. 
పాండురాజు ఆ మార్గాన్ని ఆశ్రయించా లని సంకల్పించాడు. 


వ. అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి; 'మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవ్యత్తి నునికి 
రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురనకుం గౌసల్యలకు వృద్ధపురోహిత బ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం' 
డనిన, వారలు బాప్పపూరితనయన లయి “యిట్టి యుగ్రతపంబు విడిచి, మమ్ము విడువనియట్టి యాశ్రమంబున 
నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్పడ ప్రాణంబులు విడుతు' 
మనిన వారల నిశ్చయం బెజింగి 'యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి, 
రేపును మాపును మధ్యాహ్నంబునప్పడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండనై, పితృదేవతల 
వాక్ళలిలవన్యఫలంబులం దనుపుచు గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు' నని యప్పడు. 61 


విశేషం: అని= ఆ (ప్రకారంగా; నిశ్చయించి; గొంతిని= కుంతిని; మాద్రినిన్‌= మాద్రిని; చూచి; మీరలు; ఇందున్‌+ఉండి= 
ఇచ్చట వసించి; నవయక= కృశించిపోక; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురికి; చని= వెళ్ళి, నా, తపస్‌+వృత్తి, ఉనికి= నేను 
తపోవృత్తిస్వీకరించే విషయాన్ని; రాజునకున్‌= ధృతరాష్ట్రునకు; సత్యవతీదేవికి= సత్యవతీదేవికి; భీష్మునకున్‌= భీష్మునికి; 
విదురునకున్‌; కౌసల్యలకు= అంబిక, అంబాలికలకు; వృద్ద= వృద్దులకు; పురోహిత= పురోహితులకు; (బ్రాహ్మణులకున్‌= 
విప్రులకు; చెప్పి= తెలిపి; అందు+ ఉండుండు= అక్కడనే ఉండండి; అనినన్‌= అని చెప్పుగా; వారలు= వారు (కుంతి, మాద్రి); 
బాష్ప, పూరిత, నయనలు+అయి= కన్నీటితో నిండిన కళ్ళు కలవారై; ఇట్టి, ఉగ్ర, తపంబు= ఇటువంటి భయంకరమైన 
తపస్సు; విడిచి= వీడి; మమ్మున్‌, విడువని, అట్టి, ఆశ్రమంబునన్‌+ఉండి= మమ్మల్ని విడిచిపెట్టనటువంటి ఆశ్రమంలో ఉండి; 
తపంబు, చేయునది= తపస్సు చేయండి; ఏము= మేము; నిన్నున్‌; విడిచి; పోవన్‌, ఓపము= పోలేము; మమ్ము; విడిచితి+ఏని= 
వదలివేసితివా; ఇప్పుడు+అ= ఈ క్షణమే; ప్రాణంబులన్‌, విడుతుము; అనినన్‌= అనగా; వారల= వారి యొక్క; నిశ్చయంబు= 
నిర్ణయము; ఎటింగి= తెలిసికొని; అట్టు+ఏని= అట్లా అయితే; నా. ఒద్దన= నాదగ్గరే; ఉండుండు= ఉండండి; ఏను= నేను; 
వానప్రస్థ+ఆ(శ్రమంబునన్‌= వనములో వసించు ఆ(శ్రమధర్మముచేత; వల్కలంబులు= నారచీరలు; కట్టి; రేపును= ఉదయం; 
మాపును= సాయంకాలం; మధ్య+అహ్నంబు, అప్పుడును= మధ్యాహ్న సమయమునకూడ; స్నానంబు, చేసి= స్నానముగావించి; 
వేల్చుచున్‌= హోమం చేస్తూ; కంద, మూల; ఫల+అశనుండను+ఐ= గడ్డలు, వేళ్ళు, పళ్ళు ఆహారంగా కలవాడనై; పిత్సదేవతలన్‌= 
పితృదేవతలను; వాక్‌, సలిల, వన్య, ఫలంబులన్‌= మాటలతో, నిళ్ళతో, అడవిలో ఉండే పళ్ళతో; తనుపుచున్‌= తృప్తిపెట్టుతూ; 
క్రమంబున; దేహ, మోక్షణంబు= శరీరాన్ని విడువటం; చేయుదును= చేస్తాను; అని= అని చెప్పి; అప్పుడు. 


496 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: అని నిశ్చయించి పాండురాజు కుంతిని, మాద్రిని చూచి 'మీరు ఇక్కడే ఉండి కృశించి పోక హస్తినాపురం 
వెళ్ళి, నేను తపోవృత్తిలో ఉండటాన్ని ధృతరాష్ట్రునికి, సత్యవతికి, భీష్మునికి, విదురునికి, తల్లులకు, వృద్దులకు, 
పురోహితులకు, (బ్రాహ్మణులకు చెప్పి అక్కడ ఉండండి” అని చెప్పగా వారు కంటతడిపెట్టి - “ఈ విధమైన 
భయంకరతపస్సు మాని మాతోకూడ ఆ(శ్రమంలో ఉండి తపస్సు చేయండి. మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేం. 
మీరు మమ్మల్ని వదలితే ఇప్పుడే ప్రాణాలు విడుస్తాం' అనగా, వారినిర్ణయం తెలిసికొని, “అట్లా అయితే మీరు నా 
దగ్గరే ఉండండి. నేను వాన(ప్రస్థాశ్రమంలో నారచీరలు కట్టి ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం స్నానం చేసి 
హోమం చేస్తూ కందమూలాలు, ఫలాలు ఆహారంగా తీసికొని, పితృదేవతలను మాటలతో, నీళ్ళతో, ఫలాలతో 
తృప్తిపరుస్తూ [క్రమంగా శరీరాన్ని విడుస్తాను" అని అప్పుడు. 


విశేషం: ఆశ్రమాలు నాలుగు. అవి - బ్రహ్మచర్యం, గార్హస్ట్యం, వానప్రస్థం, సన్యాసం. గృహస్థాశ్రమాన్ని వదలి వనంలోనే 
నివసిస్తూ తపస్వియై నియమజీవితాన్ని సాగించే ఆశ్రమం (జీవనవిధానం) వానప్రస్థం. వానప్రస్థంలో భార్యలతో కలిని 
జీవించవచ్చును. సన్న్యాసంలో ఆ అవకాశం లేదు. అందువలననే చాలామంది రాజులు వాన(ప్రస్థాశ్రమంలోనే తనువులు 
చాలిస్తారు. 


పృథ్వి. 
అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్‌ 
సమృద్ధ ధన ధాన్యరాసులు బ్రశస్తగోవర్ణముం 
గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్థి యై 


యమర్మ్యనిభుం డిచ్చె. బాండువిభు. డత్యుదారస్థితిన్‌. 62 


ప్రతిపదార్థం: అమూల్య, మణి, భూషణంబులు= వెలలేని (అనగా ఎంతో విలువైన) రత్నాల సొమ్ములు; గజ+అశ్వ, 
బృందంబులున్‌= ఏనుగుల, గుర్రాల, సమూహాలు; సమృద్ద, ధన, ధాన్య, రాసులున్‌= అధికమైన ధనరాసులు, ధాన్యరాసులు; 
ప్రశస్త, గోవర్గమున్‌= శ్రేష్టమైన ఆవులసమూహాన్ని; అమర్య, నిభుండు= దేవతలతో సమానుడైనవాడు; పాండు, విభుండు= 
పాండురాజు; అగణ్య, పుణ్య+అర్థి+ఐ= లెక్కకు మించిన పుణ్యాన్ని కోరినవాడై; అతి+ఉదార, స్టితిన్‌= మిక్కిలి ఎక్కువగా 
ఉదారమైన స్థితిచే; భూసుర+ఈశులకు= బ్రాహ్మణశ్రేష్టులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: దేవతలతో సమానుడైన పాండురాజు, అపరిమిత మైన పుణ్యాన్ని కోరి, మిక్కిలి ఉదారంగా బ్రాహ్మణ 
శ్రేష్టులకు ఎంతో విలువైన రత్నాల సొమ్ములను, ఏనుగులను, గుజ్ఞాలను, ధనరాసులను, ధాన్యరాసులను, శ్రేష్టమైన 
ఆవులను ఇచ్చాడు. 


విశేషం: పృథ్వీ వృత్తపాదంలో 17 అక్షరా లుంటాయి. జ, స, జ, స య, లగ - అనే గణాలు వరుసగా ప్రతిపాదంలోనూ 
క్రమంగా వస్తాయి. 12వ అక్షరం యతిస్థానం. ప్రాస నియతి ఉన్నది. ఆంధ్రభారతంలో ఈ వృత్తాన్ని నన్నయమా(త్రమే 5 
సార్టు ప్రయోగించాడు. “సాక్షేప (క్రోధ ధిక్కారే పరం పృథ్వీ భరక్షమా” అనే క్షేమేంద్రుని మతానికి చెందినవాడు నన్నయ. 
సంపదలపై తీవ్రమైన వ్యతిరేకభావంతో విరివిగా విప్రులకు దానం చేయటం ఈ వృత్తంలో వర్లితం. (సంపా.) 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 497 


వ. మటియుం గల వస్తువు లెల్లను ధృతరా షఘ్రున కిచ్చి పుచ్చి, మమత్వాహంకారవిముక్తుండై, ధర్మపత్ను లయ్యిరువురు€ 
దనయట్ల తపస్వినులై తోడరా నుత్తరాభిముఖుండై యరిగి, నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును 
హెమవంతంబునుం గడచి, సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి, యింద్రద్యుమ్నుం 
బను కొలనును హంసకూటంబును నతిక్రమించి. 63 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; కల, వస్తువులు+ఎల్లను= ఉన్నవస్తువులన్నీ; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్రునికి; ఇచ్చి, 
పుచ్చి= ఇచ్చి పంపి; మమత్వ+అహంకార, విముక్తుండు+ఐ= మమకారంచేత, అహంకారంచేత విడువబడినవాడై; ధర్మ 
పత్నులు= ధర్మనిర్వహణకోసం అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకొన్న భార్యలు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు; తన, అట్టు+అ= తనవలె; 
తపస్వినులు+ఐ= తపస్సు చేసేవారై; తోడరాన్‌= వెంటరాగా; ఉత్తర+అభిముఖుండు+ఐ= ఉత్తరదిశవైపు ముఖం కలవాడై; 
అరిగి= వెళ్ళి; నాగశైలంబును; చైత్రరథంబును; పారిషేణంబును; హిమవంతంబునున్‌- ఆయా పేర్చుగల (ప్రదేశాలను; కడచి= 
దాటి; సుర, సిద్ద, సేవితంబు+అయిన= దేవతలచేత, సిద్దులచేత సేవింపబడినదైన; గంధమాదనంబునన్‌= గంధమాదన 
పర్వతంమీద; కొండు+ఒక, కాలంబు= కొంతకాలం; ఉండి= వసించి; ఇం(ద్రద్యుమ్నంబు+అను= ఇం(ద్రద్యుమ్నము అను 


పేరుగల; కొలనును= సరస్సును; హంసకూటంబును= హంసకూటము అనుదానిని, అతి(క్రమించి= దాటి. 


తాత్సర్యం: ఇంకా ఉన్నవస్తువు లన్నీ ధృతరాష్ట్రునికి ఇచ్చి పంపి, మమకారాన్ని, అహంకారాన్ని విడిచి, తన 
ధర్మపత్నులు కుంతీమాద్రులు తనవలె తాపసవృత్తిని స్వీకరించి వెంటరాగా, ఉత్తరదిశవైపు పయనించి, నాగశైలాన్ని, 
చైత్రరథాన్ని, పారిషేణాన్ని, హిమవంతాన్ని దాటి, దేవతలు, సిద్దులు సేవించే గంధమాదనంమీద కొంతకాలం ఉండి, 
ఇం(ద్రద్యుమ్నం అనే కొలనును, హంసకూటాన్ని దాటి వెళ్లి. 


పాండురాజు శతశ్చంగంబున( దపోవృత్తి నుండుట (సం. 1-111-1) 


మ. యతిసంఘంబుల సంగతిన్‌ దురితకర్మాపేతు(డై యే(గి సం 

తతసిద్ధామరయక్ష సేవితసముద్యచ్ధ్భంగ మై యున్న యా 

శతశ్చంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో 

ద్యతు( డై ఘోరతపంబు సేసె మునిబృ్బందం బద్దుతం బంద6గన్‌. 64 
ప్రతిపదార్థం: యతి, సంఘంబుల, సంగతిన్‌= మునుల సమూహాల సహవాసంతో; దురిత, కర్మ+అపేతుండు+ఐ= 
పాపకర్మలనుండి తొలగినవాడై; ఏంగి= వెళ్ళి; సంతత, సిద్ద+అమర, యక్ష, సేవిత, సముద్యత్‌+శృంగము+ఐ= ఎల్లప్పుడు 
సిద్దులచేత, దేవతలచేత, యక్షులచేత సేవించబడిన మిక్కిలి ఎత్తైన శిఖరాలు కలదై; ఉన్న; ఆ శత, శృంగంబు= ప్రసిద్దమైన 
శతశ్చంగము; అను, పర్వతంబున= అను పేరుగల కొండయందు; శుభ+ఆచారుండు= శుభమైన నడవడి కలవాడు; నిత్య, 
('వ్రత+ఉద్యతుండు+ఐ= ఎడతెగని ('వ్రతాలమీద పూనిక కలవాడై; ముని, బృందంబు= మునులసమూహం; అద్భుతంబు+ 
అందంగన్‌= ఆశ్చర్యపడేటట్టు; ఘోర, తపంబు; = భయంకరమైన తపస్సు; చేసెన్‌. 
తాత్పర్యం: పాండురాజు మునులతో కలిసి పాపకర్మలకు దూరమై, ఎప్పుడూ సిద్దులు, దేవతలు, యక్షులు సేవించే 
ఎత్తైన శిఖరాలు కల శతశ్చంగ మనే పర్వతంమీద (శుభమైన) మంగళకరమైన నడవడితో, ఎడతెగని వ్రతాలతో, 
మునులంతా ఆశ్చర్యపడేటట్టు ఘోరమైనతపస్సు చేస్తూ ఉన్నాడు. 


498 శ్రీమదాంధ్ర నుహాభారతను 


వ. ఇట్లు శతశ్ళ్శంగంబున నుత్తరభాగంబునందు' దపంబు సేయుచు బ్రహ్మబుషి సమానుండై, దివ్యవిమానంబు 
లెక్కివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్యలోకంబున 
కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, 'మీర లెందులకు( బోయెదిరని యడిగిన నప్పాండురాజునకు 
వార లి ట్లనిరి. 65 


ప్రతిపదార్థం: ఇట్లు; శతశ్చంగంబునన్‌= శతశృంగపర్వతమున; ఉత్తరభాగంబునందున్‌= ఉత్తరంవైపు; తపంబు; చేయుచున్‌; 
(బ్రహ్మ, బుషి సమానుండు+ఐ= (బ్రహ్మర్శులతో సమానమైనవాడై; దివ్య, విమానంబులు= దేవతలు ఎక్కి తిరుగు రథములు; 
ఎక్కి= ఎక్కి; వచ్చుచున్‌, పోవుచు+ఉన్న= వస్తూపోతూ ఉన్నట్టి; దేవ, గణంబులచేత= దేవతలసమూహంతో; సంకీర్షంబు+ఐన= 
నిండిన; స్వర్గ మార్గంబునన్‌= టిని యొక్కదారిలో; ఉత్తర+అభిముఖులు+ఐ= ఉత్తరదిశవైపు ముఖాలు కలవారు అయి; డార్ల, 
లోకంబునకున్‌= స్వర్గానికి; అనాయాసంబునన్‌= (శ్రమలేకుండ; అరిగెడు= వెళుతున్న; ముని సహ(స్రంబున్‌= వెయ్యిమంది 
మునులను; చూచి; మీరలు; ఎందులకున్‌; పోయెదరు; అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+పాండురాజునకున్‌= ఆ 
పాండురాజుతో; వారలు= వారు; ఇట్లు, అనిరి. 
తాత్సర్యం: ఈ విధంగా శతశృంగపర్వతానికి ఉత్తరభాగంలో తపస్సు చేస్తూ బ్రహ్మర్శులతో సమానమైనవాడై, దివ్య 
విమానా లెక్కి వస్తూ పోతూ ఉండే దేవతాసమూహాలతో నిండిన స్వర్గమార్గంలో, ఉత్తరదిక్కుగా స్వర్గలోకానికి (శ్రమ 
లేకుండా వెళ్ళుతున్న వెయ్యిమందిమునులను చూచి, 'మీరు ఎక్కడికి పోతున్నా”? రని అడుగగా, ఆ పాండురాజుతో 
వారు ఇట్లా అన్నారు. 
క, అమవస గావున నేం డ కృమలజు( గొలువ(గ మహర్షిగణములు పితృసం 
ఘములును బోదురు బ్రహ్మాం । డమునం గలవార లం దొడంగూడంగన్‌. 66 
విశేషం: నేడ= ఈ రోజు; అమవస= అమావాస్య; కావున= కాబట్టి; ఆ+కమలజున్‌= పద్మంనుండి పుట్టిన ఆ (బ్రహ్మదేవుడిని; 
కొలువ(గన్‌= సేవించటానికి; మహర్షి గణములు= మహర్షుల సమూహాలు; పితృ, సంఘములును= పితృదేవతల సమూహాలు; 
(బ్రహ్మాండమునన్‌= విశ్వంలో; కల, వారలు= ఉండేవారు; అందు=ఆ బ్రహ్మలోకంలో; ఒడన్‌+కూడంగన్‌= చేరటానికి; పోదురు= 
పోతూఉన్నారు. 
తాత్సర్యం: ఈ రోజు అమావాస్య. అందువలన (బ్రహ్మదేవుడిని సేవించడానికి మహర్షులసమూహాలు, పితృదేవతల 
సమూహాలు, బ్రహ్మాండంలో ఉన్నవాళ్ళంతా ఆ (బ్రహ్మలోకం చేరటానికి పోతారు. 
విశేషం: అమావాస్య పితృదినంగా ప్రసిద్దం. 
వ. “అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెద' మనిన నమ్మునుల పెటుంద భార్యాద్వయసహితుండై 
సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి బుషు లి ట్లనిరి. 67 


విశేషం: అది, కారణంబుగాన్‌= ఆ కారణంగా; ఏమును= మేముకూడా; బ్రహ్మ, లోకంబునకున్‌; పోయెదము; అనన్‌=అనగా; 
ఆ+మునుల; పిఖుంద= వెనుక; భార్యా, ద్వయ, సహితుండు+ఐ= భార్యల జంటతో కూడినవాడు అయి; సమ, విషమ, 
ప్రదేశములన్‌= సమంగా, మిట్టపల్లాలుగా ఉన్న భూములలో; చనుచు+ఉన్న= వెళ్ళుతున్న; ఆ+పాండురాజున్‌; చూచి; 
బుషులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 499 


తాత్సర్యం: 'ఆ కారణంగా మేము (బ్రహ్మలోకానికి పోతున్నాం” అని అనగా, ఆ మునుల వెనుక భార్య లిద్దరితో 
సమంగానూ, మిట్టపల్ల్తాలుగానూ ఉన్న భూమిమీద పోతున్న ఆ పాండురాజును చూచి బుషులు ఇట్లా అన్నారు. 


క. వీర లతిలలిత మృదులా । కారలు, గిరివిషమగహనగహ్వరముల రా 
నేరరు గావున నిట చను । దేరక మీ రుండు( డివియు దేవపథంబుల్‌. 68 


ప్రతిపదార్థం: వీరలు= ఈ కుంతీమా(ద్రులు; అతి, లలిత, మృదుల+ఆకారలు= మిక్కిలి మనోహరం, సుకుమారం అయిన 
ఆకారాలు కలవారు; గిరి, విషమ, గహన, గహ్యరములన్‌= కొండలలో మిట్టపల్లాలై చారశక్యం కాని గుహలలో; రానేరరు= 
రాలేరు; కావునన్‌; ఇట= ఇచ్చటనుండి; చనుదేరక= రాకుండ; మీరు; ఉండుండు; ఇవియు= విశేషించి ఇవి; దేవ, పథంబుల్‌= 
దేవలోకానికి వెళ్ళే దారులు. 


తాత్సర్యం: నీ భార్యలు మిక్కిలి సుకుమారమైన శరీరాలు కలవాళ్ళు. వీళ్ళు కొండలలో మిట్టపల్లాలై చొర శక్యం 
కాని గుహలలో రాలేరు. మీరు ఆగండి. విశేషించి ఇవి దేవమార్గాలు. 


విశేషం: నీ భార్యలు సుకుమారశరీరాలు కలవారు; మిట్టపల్హాలతో చారశక్యంకాని ఈ కొండగుహలలో రాలేరు- అనటం 
సమంజసమే. కాని, తాము వెళ్తూ మీరు ఆగండి; ఇవి దేవమార్గాలు అనడంలో - ఈ మార్గంలో వచ్చే యోగ్యత మీకు లేదనే 
అంశాన్ని సూక్ష్మాతిసూక్ష్మంగా పాండురాజుమనస్సు నొవ్వకుండా మునులు ధ్వనింపచేశారు. పాండురాజుకు తప స్పున్నది. 
సంతానం లేదు. సంతానహీనులకు దేవమార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఈ విషయాన్ని పాండురాజు గ్రహించాడు. 


క. అనిన విని నరుల కక్కడం జనంబోలమి యెలి(గి పాండుజనపాలకు( డి 

ట్లనియెను 'స్వర్గద్వారం | బనపత్యులు గాన నోపరటె మును లయ్యున్‌.' 69 
ప్రతిపదార్థం: అనిన, విని= అని మునులు చెప్పగా విని; నరులకు; అక్కడన్‌; చనన్‌+పోలమి= వెళ్ళటం సాధ్యం 
కాకుండటాన్ని; ఎటిగి= తెలిసికొని; పాండు, జనపాలకుండు= పాండురాజు; ఇట్టు+అనియెను; అనపత్యులు= సంతానం 
లేనివారు; మునుల్‌+అయ్యున్‌= బుషులైనప్పటికి; స్వర్గ, ద్వారంబు= స్వర్గముయొక్క వాకిలి; కానన్‌= చూచుటకు; ఓపరు+అటె= 
చూడలేరట కదా. 
తాత్సర్యం: బుషు లన్న మాటలు విని, మానవు లక్కడికి పోలే రని తెలిసికొని పాండురాజు - “సంతానం 
లేనివాళ్ళు మును లైనప్పటికీ స్వర్గద్వారాన్ని చూడలేరటకదా” అన్నాడు. 
విశేషం: 68వ పద్యంలో వ్యంగ్యంగా చెప్పబడిన అంశం ఈ పద్యంలో వాచ్యం కావటంచేత అత్యంతతిరస్కృతవాచ్యధ్యని 
ఇక్కడ గుణీభూత మయింది. (సంపా.) 


వ. 'అపుత్తస్య గతి ర్మాస్తిి యను వేదవచనంబుం గలదు గావున నే నపుత్తకుండ నేమి సేయుదు? ననిన మునులును 
గరుణించి యోగద్భష్టి ననాగతం బెటింగి. 'నీ వపుత్తకుండవు గావు; దైవాధిష్టితం బైన సంతానంబు నీకు 
ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబు( 
సేయు” మనిన విని పాండురా జాత్మగతంబున( 'బురుషుండు పుట్టుచుండి దేవబుషి పితృమనుష్యులబుణంబులు 
నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు; నట్లుగాని వానికి. బుణ్యలోకంబులు 


500 శ్రీమదాంధ్ర నుహాభారతను 


లేవు; యజ్ఞంబులంజేసి దేవతలబుణంబును, దపస్వ్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి బుషుల బుణంబును, 

శ్రాద్ధపుత్రలాభంబులం జేసి పితరుల బుణంబును, నాన్ఫశంస్యంబునం జేసె మనుష్యుల బుణంబునుం బాపవలయు,; 

నందు. బితరుల బుణంబు దక్క దక్కిన మూండుబుణంబులవలన విముక్తుండ నయితి. 70 
విశేషం: అపుత్రస్య= బిడ్డలులేనివానికి; గతిః= పుణ్యలోకం; నాస్తి= లేదు; అను; వేద, వచనంబున్‌= వేదవాక్యంకూడ; కలదు, 
కావున; నేనున్‌= నేను; అపుత్రకుండను= సంతానంలేనివాడిని; ఏమి చేయుదును; అనిన= అనగా; మునులును; కరుణించి= 
దయదలచి; యోగ, దృష్టిన్‌; అనాగతంబు= రాబోవుదానిని; ఎజింగి= (గ్రహించి; నీవు; అపుత్రకుండవు= పుత్రులు లేనివాడివి; 
కావు; దైవ+అధిష్టితంబు+ఐన= దేవతలచేత ప్రభావితం చేయబడిన; సంతానంబు; నీకున్‌; ధర్మ+అనిల, శక్ర+అశ్వినుల, 
వరంబునన్‌= యమునియొక్క, వాయువుయొక్క, ఇంద్రునియొక్క, అశ్వినీదేవతలయొక్క వరంచేత; అగున్‌= కలుగుతుంది; 
అక్షయ, లోకంబులున్‌= నాశం లేనిలోకాలు - అనగా పుణ్యలోకాలు; పడయుదువు= పొందుతావు; కావునన్‌, సంతాన+అర్జంబు= 
సంతానంకొరకు; యత్నంబు; చేయుము; అనినన్‌= అనగా; విని; పాండురాజు; ఆత్మగతంబునన్‌= మనస్సులో; పురుషుండు; 
పుట్టుచుండి; దేవ, బుషి పితృ మనుష్యుల, బుణంబులు; నాలుగింటితోడన్‌; పుట్టి; యథాకాల, విధులున్‌= ఆ యా 
కాలాల్లో చేసే కార్యాలచేత; వానివలన= ఈ బుణాలవలన; విముక్తుండు= విడువబడినవాడు; కావలయున్‌= అగును; అట్టు, 
కానివానికిన్‌= ఆ విధంగా కాని అతనికి; పుణ్యలోకంబులు; లేవు= ఉండవు; యజ్ఞంబులన్‌, చేసి, దేవతల, బుణంబును; 
తపస్‌+స్వాధ్యాయ, (బ్రహ్మచర్య, (వ్రతంబులన్‌, చేసి= తపస్సుచేత, వేదాధ్యయనంచేత, బ్రహ్మచర్యవ్రతంచేత; బుషుల, 
బుణంబును; (శ్రాద్ధ, పుత్రలాభంబులన్‌, చేసి= శ్రాద్దాలచేత, కొడుకులను పొందటంచేత; పితరుల బుణంబునున్‌; 
ఆనృశంస్సంబు+చేసి= అక్రూరమైన భావంచేత - అనగా దయకలిగి ఉండటంచేత; మనుష్యుల బుణంబునున్‌; పాపవలయున్‌= 
పోగొట్టవలెను; అందున్‌= అందులో; పితరుల, బుణంబు; తక్కన్‌= తప్ప; తక్కిన, మూడు, బుణంబులవలనన్‌; 
విముక్తుండను+అయితిన్‌= విడువబడినవాడను అయ్యాను. 


తాత్పర్యం: పుత్రులు లేనివారికి పుణ్యలోకం లేదు” అనే వేదవచనంకూడా ఉన్నది. నేను పుత్రులు లేనివాడిని. ఏమి 
చేసేది?' - అని పాండురాజు అనగా, మునులు, దయతలచి, యోగదృష్టితో ముందు జరిగేదాన్ని తెలిసికొని “నీవు 
పుత్రులు లేనివాడివి కావు. యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతల వరంతో నీకు సంతానం 
కలుగుతుంది. నీవు పుణ్యలోకాలు పాందుతావు. కాబట్టి సంతానంకొరకు ప్రయత్నించుము” అని చెప్పారు. అది 
విని పాండురాజు మనస్సులో ఇట్లా తలచాడు. 'పురుషుడు దేవ, బుషి పితృ మనుష్య బుణాలు నాలుగింటితో 
పుట్టి, ఆయాకాలాలలో చేయవలసిన కార్యాలచేత ఈ బుణవిముక్తుడు కావాలి. అట్లా బుణవిముక్తుడు కానివాడికి 
పుణ్యలోకాలు లేవు. యజ్ఞాలు చేసి దేవతల బుణాన్నీ, తపస్సు, వేదాధ్యయనం, బ్రహ్మచర్యవ్రతంచేత బుషుల 
బుణాన్నీ, (శ్రాద్ధాలు పెట్టి, కొడుకుల్ని కని పితృదేవతల బుణాన్నీ, దయాగ్రహృదయు డై మానవబుణాన్ని 
తీర్చుకోవాలి. నేను ఒక్క పితరులబుణం తప్ప-మిగతా మూడూ తీర్చుకొన్నాను. 


విశేషం: పంచమవేదమైన మహాభారత ఆంధ్రీకరణంలో నన్నయ సందర్భోచితంగా వేదధర్మాలను వివరించడమే కాక 
వేదవాక్యాలను కూడా చెప్పాడు. 'అపుత్రస్య గతి ర్నాస్తి అనే వాక్యం అటువంటిదే. 'బుణం' శబ్దంలో బు వర్ణానికి బదులు 
రు, రి వర్ణాలు - బుషి - రుషి - రిషి బుణము - రుణము - అని తాళపత్రప్రతులలో ఉండటం గమనించదగింది. 
తే. దేహనాశంబుతోడన తీటు నెల్ల | బుణములును మతి పితరులబుణము దేహ 

నాశ మయినను దీఅదు నాకు నదియ । తక్కియున్నది యే నెట్లు దాని బాతు. 71 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 501 


ప్రతిపదార్థం: దేహ, నాశనంబుతోడన= శరీరం నశించిన వెంటనే; ఎల్ల, బుణములను= అప్పులన్నీ, తీఖున్‌= తీరిపోతాయి; 
మటణి= ఇక; పితరుల, బుణము= పితృ బుణం; దేహ, నాశము+అయినను, తీరదు= శరీరము నాశనం అయినప్పటికి 
తీరిపోదు; నాకున్‌; అదియ; ఆ పితరుల బుణమే; తక్కి, ఉన్నది= మిగిలి ఉన్నది; ఏను= నేను; దానిన్‌= దానిని; ఎట్టు, 
పాతున్‌= ఏవిధంగా తొలగించుకుంటాను. 


తాత్సర్యం: శరీరం నశించిన వెంటనే అన్నిబుణాలు తీరిపోతాయి. పితరుల బుణముమా(త్రం శరీరం నశించినా 
తీరదు. నాకు అది ఒక్కటే మిగిలిఉన్నది. నేను దానిని ఎట్లా తీర్చుకొనగలను? 


వ. అని దుఃఖించి మృగశాపంబు దలంచి, తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెలింగి యొక్కనాం 
డేకాంతంబ గొంతి కి ట్లనియె. 72 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; దుఃఖించి; మృగ, శాపంబు; తలంచి; తనవలన= తనమూలకంగా; సంతానంబు;అయ్యెడి= 
కానున్న; విధంబు= తీరు; లేమి= లేకపోవటాన్ని; ఎటీంగి= తెలిసి; ఒక్కనా(డు; ఏకాంతంబు+అ= ఒంటరిగా; గొంతికి= 
కుంతీదేవికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని విచారించి మృగ శాపాన్ని తలచికొని, తనవలన సంతానం కలిగేమార్గం లేకపోవటాన్ని తెలిసికొని, 
ఒకరోజు ఒంటరిగా ఉన్న కుంతితో ఈ విధంగా అన్నాడు. 


ఉ. దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్‌ విీహీన సం 
తానుల కూర్చ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ద సం 
తానుల యెందు. బుణ్యు, లిది తథ్యము గావున నొండు దక్కి సం 
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్‌. 73 


ప్రతిపదార్థం: దానములన్‌; తపంబులన్‌; స, దక్షిణ, యజ్ఞములన్‌= దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత; విహీన, సంతానులకు= 
సంతానం లేనివాళ్ళకి, ఊర్ల, లోక సుపథంబులు= పై లోకాలకు మంచిమార్లాలు; అవశ్యము= తప్పక; కావు= లభించవు; 
లబ్ది, సంతానులు+అ= పొందబడిన సంతానం కలవాళ్ళే, ఎందున్‌= ఎచ్చటైనా; పుణ్యులు= పుణ్యంకలవాళ్ళు; ఇది; తథ్యం= 
నిజం; కావునన్‌; ఒండు= ఇతరకార్యాలు; తక్కి= మాని; నాకున్‌; సంతానము; ధర్మ, సంస్టితిన్‌= ధర్మమార్గంలో; అయ్యెడు, 
విధంబు= కాగల తీరు; ఒనరింపుము= చేయుము. 


తాత్పర్యం: దానాలు చేసినా, దక్షిణలతో యజ్ఞాలు చేసినా, సంతానం లేనివాళ్ళకు పుణ్యలోకాలు లభించవు. 
సంతానం కలవాళ్ళే పుణ్యవంతులు. అందువలన నీవు ఇతరకార్యా లన్నీ మాని, ధర్మమార్గంలో నాకు సంతానం 
కలిగేటట్లు చేయుము. 


క, అనపత్యుండ నై జీవిం । చిన, మృతి. బొందినను నిర్విశేషంబ; యిహం 
బును బరమును నఫలమ; గా । వున సంతతి వడయు ధర్మువున ధర్మసతీ! 74 


502 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: అనపత్యుండను+ఐ= బిడ్డలు లేనివాడనై; జీవించినన్‌= (బ్రతికినను; మృతిన్‌+పొందినను= మరణం పొందినా; 
నిర్‌+విశేషంబు+అజ= విశేషం లేదు - అనగా ఒక్కటే; ఇహంబును= ఈ లోకం; పరమును= పరలోకం; అఫలము+అ= ఫలం 
లేనిదే; కావున; ధర్మ, సతీ= ధర్మపత్నీ - కుంతీ! ధర్మువునన్‌= ధర్మంచే; సంతతి= సంతానాన్ని; పడయు= పొందుము. 


తాత్పర్యం: బిడ్డలు లేనివాడినై జీవించినా, మరణించినా ఒకటే; ఇహపరలోకాలు రెండూ ఫలరహితాలే. అందుచేత 
నివ ధర్మపద్దతిలో సంతానం పొందుము. 


వ. “జెరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢడోత్స న్నాపవిద్దు లను నార్వురుపుత్తులు బంధువులు దాయాదులు నగుదురు, 
కానీన సహోఢక్రీత పొనర్థవ స్వయందత్త జ్ఞాతు లను నార్వురుపుత్తులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; 
రట్టి పుత్తులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్తులకంటె క్షేత్ర జుం డుత్మష్టుం; డందును దేవరన్యాయ 
జాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్తవంతుల 
పుణ్యలోకంబులు వడయనేర్తు; నె ట్లనిన( దొల్లి గకయరా జైన శారదండాయని పుత్తోత్సాదనంబునం దశక్తుం 
డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాతయై 
పుంసవనహోమంబు సేయించి బుత్విజులవలన దుర్హయాదు లయిన కొడుకుల మువ్వురం బడసె6; బుత్త్రలాభంబున 


ననంతపుణ్యఫలం బగుట నది ధర్యం బయిన యాచారం బనిన విని కుంతి యి ట్లనియె. 75 


ప్రతిపదార్థం: బౌరస, క్షేత్రజ, దత్తక, కృత్రిమ, గూఢ+ఉత్పన్న+అపవిద్దులు+అను= వివాహం చేసికొన్న భార్యయందు తనకు 
పుట్టినవాడు, నియోగంచేత తన భార్యయందు ఇతరులవలన పుట్టినవాడు, తనకు కుమారుడుగా ఇవ్వబడిన ఇతరుల 
కుమారుడు, అభిమానంతో కుమారుడుగా పెంచుకొనబడినవాడు, తనభార్యయందు తనకు తెలియకుండా ఇతరులవలన 
జన్మించినవాడు, తల్లిదండ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు; అను; ఆర్వురు= ఆరుగురు; పుత్రులు; బంధువులు; 
దాయాదులున్‌= తన సంపదలో భాగం పొందేవాళ్ళు; అగుదురు; కానీన, సహోఢ, క్రీత, పౌనర్భవ, స్వయందత్త, జ్ఞాతులు= 
పెళ్ళికిముందు తన భార్య కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడు, వివాహసమయానికే గర్భిణిగా ఉన్న తన భార్యకు వివాహానంతరం 
పుట్టినవాడు, తల్లిదండ్రులకు ధన మిచ్చి కొనబడినవాడు, భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనచేత పుట్టింపబడినవాడు, 
నీకు పుత్రుడను అవుతా నని తనంతగా తాను వచ్చినవాడు, తనగోత్రంవాడు; అను; ఆర్వురు= ఆరుగురు; పుత్రులు; 
బంధువులు; అగుదురు= బౌతారు; కాని, దాయాదులు= ఆస్తిలో భాగం పంచుకొనేవారు; కారు; అట్టి, పుత్రులలో, 
క్షేత్రజుండు= నియోగంచేత తన భార్యకు ఇతరులచేత పుట్టిన కుమారుడు; జొరసునకు= వివాహమాడిన తన భార్యయందు 
తనకు పుట్టినవాడికంటె; ఇంచుకయ= కొంచెం; తక్కువగాని= అల్పుడు కాని; తక్కటి= మిగిలిన; పుత్రులకంటె; ఉత్కృష్టుండు= 
(శ్రేష్టుడు; అందును= అందులోనూ; దేవర, న్యాయ, జాతుండు= దేవరన్యాయంవలన పుట్టినవాడు; ఉత్తముండు; అండ్రు= 
అంటారు; కావునన్‌; అస్మత్‌, నియోగంబునన్‌, చేసి= నా ఆజ్ఞతో చేసి; ధర్మ, మార్గంబునన్‌= ధర్మమార్గముచేత; క్షేత్రజులన్‌= 
క్షేత్రజులను; పడసినన్‌= పొందినచో; నేనును= నేనుకూడా; పుత్రువంతుల, పుణ్యలోకంబులు= పుత్రులున్నవాళ్ళు పొందే 
పుణ్యలోకాలు; పడయ, నేర్తున్‌(నేర్చుదున్‌)= పొందగల్లుతాను; ఎట్టు+అనిన్‌= ఏ విధంగా అంటే; తొల్లి= పూర్వం; కేకయ, 
రాజు+ఐన; శారదండాయని; పుత్ర+ఉత్సాదనంబు; అందున్‌= కొడుకులను పుట్టించటంలో; అశక్తుండు+అయి= శక్తిలేనివాడై; 
తన, ధర్మ, పల్ని= తాను అగ్నిసాక్షిగా వివాహం చేసికొన్న భార్యను; నీ చెలియలిన్‌= నీ (కుంతియొక్క) చెల్లెలిని; (శ్రుతసేనన్‌; 
పుత్ర+అర్జంబు= పుత్రుల కొరకు; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అది= ఆమె; బ్రాహ్మణ= బ్రాహ్మణుల; వచనంబునన్‌= 
మాటనుబట్టి; పుణ్య, స్నాత +ఐ= పవిత్రమైన స్నానం చేసిందై; పుంసవన, హోమంబు= కొడుకు పుట్టడానికి చేసే వైదికశుభకర్మకు 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 503 


సంబంధించినహోమం; చేయించి; బుత్విజులవలనన్‌= యజ్ఞం చేయించే (బ్రాహ్మాణులవలన; దుర్ణయ+ఆదులు+అయిన= 
దుర్ణయుడు మొదలగు వారైన; కొడుకులన్‌; మువ్వురన్‌= ముగ్గురిని; పడసెన్‌= పొందెను; పుత్ర లాభంబునన్‌= కొడుకులు 
పుట్టడంవలన; అనంత; పుణ్య, ఫలంబు+అగుటన్‌= అంతులేని పుణ్యం కలగటంచేత; అది= దేవరన్యాయంతో పుత్రులను 
పొందటం; ధర్మ్య్యంబు+ అయిన, ఆచారంబు= ధర్మంతో కూడిన ఆచారము; అనినన్‌= అనగా; విని; కుంతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “జొరసుడు, క్షేత్రజుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్సన్నుడు, అపవిద్దుడు అనే ఆరుగురు పుత్రులు 
బంధువులుమాత్రమే కాదు, ఆస్తిలో భాగస్వాములుకూడా. కానీనుడు, సహోఢుడు, (క్రీతుడు, పౌనర్భవుడు, 
స్వయందత్తుడు; జ్ఞాతుడు అనే ఆరుగురుపుత్రులు బంధువులే, కాని, ఆస్తిలో భాగస్వాములు కారు. ఈ పుత్రు 
లందరిలో క్షేత్రజుడు బౌరసుడికన్నా కొంచెం తక్కువ; తక్కినవారికన్నా మిన్న. అందునా దేవరన్యాయంచేత పుట్టిన 
క్షేత్రజుడు ఉత్తముడు. అందువలన నీవు నా ఆజ్ఞచేత ధర్మమార్గంలో క్షేత్రజులను పొందితే పుత్రు లున్నవాళ్ళు 
పొందే పుణ్యలోకాలు నేను పొందుతాను. ఎట్టా అంటే - పూర్వం కేకయరాజు శారదండాయని తాను పుత్రులను 
పొందలేక తనధర్మపత్ని, అంటే నీచెల్లెలు శ్రుతసేనను పుత్రులకొరకు నియోగించగా, ఆమె బ్రాహ్మణులు చెప్పినట్లు 
పుణ్యస్నానం చేసి, పుత్రులు పుట్టటంకోసం చేసేపుంసవన హోమం చేయించి, బుత్విజులవలన దుర్ద్ణయుడు 
మొదలైన ముగ్గురుకొడుకులను పొందింది. పుత్రులు పుట్టటంచేత అంతులేని పుణ్యం కలుగుతుంది. కాబట్టి 
దేవరన్యాయంచేత పుత్రులను పొందటం ధర్మంతో కూడిన ఆచారం” అని పాండురాజు చెప్పగా కుంతి ఇట్టా 
అన్నది. 


విశేషం: ఆంధ్రమహాభారతంలో సంశోధితప్రతిలో ఈ క్రింది విశేషా లున్నాయి. “సంస్కృతమూలము-సంతానమును 
బంధుదాయాదులు, అబంధుదాయాదులు- అని రెండుగా విభజించినది. అందు బంధుదాయాదులు; (1) స్వయంజాతు( 
డు (2) ప్రణీతుండు (3) పరిక్రీతుండు (4) పౌనర్భవుండు (5) కానీనుడ (6) స్వైరిణీసుతుండు. అబంధుదాయాదులు- 
(1) దత్తుడు (2) క్రీతుండు - కృత్రిముండు (3) స్వయందత్తుడు (4) సహోఢుడు (5) జ్ఞాతరేతుండు (6) హీనయోనిధృతుం 
డు. క్లేత్రజాడు -అనుటకు బదులు పి.పి.ఎస్‌ ప్రతిలో 'క్ల్షేత్రిక పదము కలదు. మూలమునందు శ్షేత్రజుండు' అను పేరు 
లేదు. ప్రణీతు( డనియే కలదు. “ఊఢాయామేవ ఉత్తమానుగ్రహా జ్ఞాతః ప్రణీత” అని నీలకంఠీయవ్యాఖ్య. బంధు దాయాద, 
అబంధుదాయాద విభాగమునందు నన్నయ మార్పులు చేసెను. దత్తక, కృత్రిమాపవిద్దులు - అనువారిని నన్నయ 
బంధుదాయాదులలో చేర్చెను. బంధుదాయాదులనుండి పరి(క్రీతు(డు, పౌనర్భవుండు, కానీనుండు - అను వీరిని తొలగించెను. 
హీనయోనిధృతుండు మూలములో అన్ని 'ప్రతులయందును పేర్కొనంబడెను. ఆం(ధథమునం దీతండు విడువంబడెను. 
షట్సంతానమును పూర్తి చేయుటకై క్రీతుండు, కృత్రిముండు వేర్వేరుగా పరిగణింప(బడిరి. (ప్రథమసంపుటం పు.273)” 


మరొక విశేషం: నన్నయ ఆపస్తంబసూ(త్రుడు కాబట్టి ఆపస్తంబధర్మసూత్రాలను అనుసరించి సంతానవిషయాన్ని సమీక్షించి 
ఉండవచ్చును. మనువు, బోధాయనుడు, గౌతముడు ద్యాదశవిధపుషత్రులను పేర్కొన్నారు. వారు జౌరస, క్షేత్రజ, దత్తక,కృత్రిమ, 
గూఢోత్పన్న, అపవిద్ద, కానీన, సహోఢ, క్రీత, పౌనర్భవ, స్వయందత్త, జ్ఞాతులు. ఆపస్తంబుడు ఆరుగురిని మాత్రమే 
వారసులుగా, దాయాదులుగా పేర్కొన్నాడు. వారిలోకూడ (క్రీతుడినీ, దత్తుడినీ తిరస్కరించాడు. నన్నయ మనువు పేర్కొన్నద్వాదశ 
పుత్రులను పేర్కొన్నప్పటికీ ఆరుగురినే వారసులుగా నిర్దారించాడు. జౌరసుని తరువాత క్షేత్రజుడిని నిలిపాడు. (సంపా.) 


క. భరతకులశ్రేష్టుడ వయి । పరంగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం 
కొరుల మనుష్యుల నంతః | కరణంబుల( దలంపం బొందంగా నోపుదుమే? 76 


504 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: భరత, కుల, శ్రేష్టుండవు+అయి= భరతవంశంలో ఉత్తముడవు అయి; పరంగిన= ఒప్పిన; నీకున్‌= నీకు; ఏము= 
మేము; ధర్మపత్నులము+అయి= అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యలమై; ఇంకన్‌= మరి; ఒరుల, మనుష్యులన్‌= ఇతర 
పురుషులను; అంతఃకరణంబులన్‌= మనస్సులలో; తల(పన్‌= తలంచుటకు; పొందగా= కలవడానికి; ఓపుదుమె= ఒప్పుకొందుమా? 
(ఒప్పుకొన మని భావం.) 


తాత్సర్యం: భరతవంశంలో శ్రేష్ణుడ వైన నీకు ధర్మపత్నుల మై, పరపురుషులను మనస్సులలో తలవటానికి, 
కలవటానికి ఒప్పుకోగలమా? 


వ. '“భవత్రసాదంబున మాయందు( బుత్రోత్పత్తి యగు నె ట్లనిన; దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథం దొల్లి 
పారాణికులవలన నా వినిన దానిం జెప్పెద( జిత్తగించి విను మని పాండురాజునకుం గుంతి యి ట్లనియె. 77 


ప్రతిపదార్థం: భవత్‌+(ప్రసాదంబునన్‌= నీ అనుగ్రహంతో; మాయందున్‌; పుత్త+ఉత్పత్తి అగున్‌= కొడుకులు పుట్టటం 
జరుగుతుంది.; ఎట్టు+అనిన= ఏ విధంగా అంటే; దీనికిన్‌; అనుగుణంబు+అయినది= తగినది; ఒక్క, పుణ్య, కథ= ఒక 
పుణ్యకథ; తొల్లి= పూర్వం, పౌరాణికులవలన= పురాణాలు చెప్పేవారివలన; నా, వినిన, దానిన్‌= నేను విన్న దానిని; చెప్పెదన్‌= 
తెలుపుతాను; చిత్తగించి= మనస్సు ఉంచి; వినుము; అని; పాండురాజునకున్‌; కుంతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీదయవలన మాకు కొడుకులు కల్లుతారు. ఎట్లా అంటే దీనికి తగ్గ ఒకపుణ్యకథ పూర్వం పౌరాణికులు 
చెప్పగా విన్నాను. మనస్సు నిలిపి వినండి” అని పాండురాజుతో కుంతి ఇట్టా అన్నది. 


వ్యుషితాశ్వుండను రాజు వృత్తాంతము (సం. 1-112-7) 


చ. అతుల బల ప్రతాప మహిమాధికు( డై వ్యుషతాశ్వు( డన్మహీ 
పతి నయధర్మతత్నురు(డు పారవవంశజు. డశ్వమేధముల్‌ 
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ 
ర్థితుయశు( డై ప్రతీచ్యుల నుదీచ్యులం బ్రాచ్యుల దాక్షిణాత్యులన్‌. 78 


ప్రతిపదార్థం: అతుల, బల, (ప్రతాప, మహిమ+అధికుండు+ఐ= సాటిలేని బలపరా(క్రమాల ప్రభావంచేత గొప్పవాడై; నయ, 
ధర్మ, తత్పరుండు= నీతి, ధర్మాలమీద ఆసక్తికలవాడు; పౌరవ, వంశజుండు= పూరువువంశంలో పుట్టినవాడు; వ్యుషిత+ 
అశ్వు(డు= వ్యుషితాశ్వుడు; అన్‌+మహీ, పతి= అనే రాజు; అశ్వమేధముల్‌= అశ్యమేధయాగములు; శతము= వంద, 
ఒనరించు+ఉండి= చేస్తూ ఉండి, భుజ, శక్తిన్‌= భుజబలంతో; |ప్రవర్ణిత, యశు(డు+ఐ= పెంపొందింపబడిన కీర్తి కలవాడై; 
ప్రతీచ్యులన్‌= పడమటి దిక్కులో ఉన్నవాళ్ళను; ఉదీచ్యులన్‌= ఉత్తరాన ఉన్నవాళ్ళను; (ప్రాచ్యులన్‌= తూర్పున ఉన్నవాళ్ళను; 
దాక్షిణాత్యులన్‌= దక్షిణాన ఉన్నవాళ్ళను; మహి+ఈశులన్‌= రాజులను; జయించెన్‌. 


తాత్సర్యం: సాటిలేని బలపరా[క్రమాలతో అందరిని మించినవాడై, నీతిలో, ధర్మంలో ఆసక్తి కలిగి, పూరువంశంలో 
జన్మించిన వ్యుషితాశ్వు డనే మహారాజు అశ్వమేధయాగాలు వంద చేసి, భుజబలంతో పెంపొందిన కీర్తి కలవాడై 
నాలుగుదిక్కులలో ఉన్న రాజులను జయించాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 505 


విశేషం: వ్యుషితాశ్వుడు బలపరా([క్రమాలలో, దిగ్విజయాలలో పాండురాజును పోలి ఉండటంచేత కుంతికి అతని వృత్తాంతం 
జ్ఞాపకం వచ్చినట్టు ధ్వని. పాండురాజుయొక్క దిగ్విజయ(ప్రశంసలోను, వ్యుషితాశ్వునిప్రశంసలోను నన్నయ చంపకమాలను 
వినియోగించటం విశేషం. వృత్తరచనాశిల్పం. చూడు. 39, 42 (సంపా) 
క. ఆతని యజ్ఞంబునం బురు | హూత పురస్సర మరుద్గణోత్తము లధిక 

ప్రీతి. జనుదెంచి హవ్యము । లాతత హస్తముల. గొందు రగ్నిముఖమునన్‌. 79 
ప్రతిపదార్థం: అతని= ఆ రాజుయొక్క; యజ్ఞంబునన్‌; పురుహూత, పురఃసర, మరుత్‌+గణ+ఉత్తములు= దేవేంద్రుడు 
మొదలైన దేవతా శ్రేష్టులు; అధిక, ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; చనుదెంచి= వచ్చి; అగ్ని, ముఖమునన్‌= అగ్నిదేవునిమూలాన; 
హవ్యములు= హోమంలో వేసిన ఆహుతులు; ఆతత, హస్తములన్‌= చాపబడిన చేతులతో; కొందురు= తీసికొంటారు. 
తాత్పర్యం: ఆ వ్యుషితాశ్వునియజ్ఞంలో దేవేంద్రుడు మొదలైన దేవతాశ్రేష్టులు మిక్కిలిప్రీతితో వచ్చి, చేతులు చాచి 
అగ్నిదేవునిముఖంగా ఆహుతులు గైకొంటారు. 


వ. అట్టి వ్యుషెతాశ్వుండు కాక్షీవతి యైన భద్ర తన భార్యయందు ననవరత కామాసక్తిం జేసి యక్ష 
రుజాక్రాంతుం డయి యస్తమించిన నది పు త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప నోపక. 80 


విశేషం: అట్టి, వ్యుషిత+అశ్వుండు= వ్యుషితాశ్వుడు అను రాజు; కాక్షీవతి+ఐన; భద్ర; అను; తన భార్యయందున్‌= తన 
పత్నిపై; అనవరత, కామ+ఆసక్తిన్‌+చేసి= ఎడతెగని కామంమీద ఆసక్తితో; యక్ష్మ; రుజా+ఆ(క్రాంతుండు+అయి= క్షయరోగంచే 
ఆ(క్రమింపబడిన వాడై; అస్తమించినన్‌= మరణించగా; అది= అతని భార్య అయిన భద్ర; పుత్ర+అలాభ, దుఃఖిత+అయి 
కొడుకులను పొందలేక పోవటంతో దుఃఖించినదై; పతి, వియోగంబును= భర్తను కోల్పోవటాన్ని; సహింపన్‌+ఓపక= ఓర్చుకోలేక. 
తాత్పర్యం: అటువంటి వ్యుషితాశ్వుడు తనభార్యమీద మితిమీరినకామంతో ఆసక్తుడై వ్యవహరించి క్షయ రోగగ్రస్తుడై 
మరణించగా, అతనిభార్య భద్ర కొడుకులు లేకపోవటంతో దుఃఖించి, భర్తను కోల్పోవటాన్ని సహించలేక. 


తే. పతియులేక జీవించు నయ్యతివ కయిన । జీవనముకంటె దానికి. జావ లగ్గు 
కాన నీతోన చనుదెంతు. గాని నిన్ను(। బాసి యిం దుండంగా నోప వాసవాభ ! 81 


విశేషం: పతియు= భర్త; లేక; జీవించు= జీవించే; ఆ+అతివకు= ఆ స్త్రీకి అయిన= ఏర్పడిన; జీవనముకంటె= బతకటంకన్నా; 
దానికిన్‌= ఆ (స్త్రీకి; చావు+అ, లగ్గు= చావే మేలు; కాన; నీతోన; చనుదెంతున్‌= వస్తాను; కాని; వాసవ+ఆభ= దేవేంద్రుని 
వంటి తేజస్సుకలవాడా!; నిన్నున్‌; పాసి= విడిచి; ఇందున్‌= ఈ లోకంలో; ఉండన్‌+కాన్‌= ఉండటానికి; ఓపన్‌= ఇష్టపడను. 


తాత్సర్యం: భర్తలేకుండా జీవించటంకన్నా (స్తీ చావటమే మేలు. అందువలన నేను నీతో వస్తాను కాని, ఇక్కడ 
ఉండలేను. 


వ. 'కాదేని నాకు నీ పుణ్యమూర్తిప్రతిమూర్తులైన పుత్తులం బ్రసాదింపు' మని దర్భాస్తరణశాయిని యై యాశవంబు( 
గౌంగిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె. 82 


506 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: కాదు+ఏని= అట్టా కాకపోతే; నాకున్‌; నీ, పుణ్య, మూర్తి, ప్రతిమూర్తులు+ఐన= నీ పవిత్రమైన రూపం 
కలవారైన; పుత్రులన్‌= కుమారులను; (ప్రసాదింపుము= దయతో ఇమ్ము; అని= ఆ విధంగా తెలిపి; దర్భ+ఆస్తరణ, 
శాయిని+ఐ= దర్భలపరుపుమీద పడుకొన్నది అయి; ఆ, శవంబున్‌= ఆ భర్తశవాన్ని; కౌగలించుకొని; విలపించుచు+ఉన్న= 
ఏడుస్తున్న; దానికి= ఆ భద్రకు; వాని, శరీరముననుండి= ఆ వ్యుషితాశ్వునిశరీరంనుండి; ఒక, దివ్య, వాణి= ఒక దేవతాసంబంధ 
మైన వాక్కు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “అట్టా కాకపోతే నాకు నీపవిత్రరూపంవంటి రూపం కల కొడుకులను ప్రసాదించు” అని దర్భల 


పరుపుమీద పడుకొని భర్తశవాన్ని కౌగలించుకొని ఏడుస్తూ ఉండగా, ఆమెతో అతని శరీరంనుండి ఒక దివ్యవాణి 
ఇట్లా అన్నది. 


క. విదితముగ నీకు వర మి । చ్చెద నోడకు లెమ్ము; గుణవశీకృతభువనుల్‌ 

సదమలచరిత్రు లాత్మజు । లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ! 83 
ప్రతిపదార్థం: విదితముగ= ప్రసిద్దంగా; నీకు; వరము; ఇచ్చెదన్‌; ఓడకు= భయపడకుము, లెమ్ము; ఉదిత+ఇందు, ముఖీ= 
ఉదయించిన చంద్రునివంటి ముఖంకలదానా; గుణ, వశీ, కృత, భువనుల్‌= గుణాలచేత వశం చేసుకోబడిన లోకాలు 
కలవాళ్ళు; సత్‌+అమల, చరిత్రులు= ఉత్తమమైన నిర్మలమైన నడవడి కలవాళ్ళు; ఆత్మజులు= కుమారులు; ఉదయింతురు= 
పుట్టుతారు; వగవక= చింతించక; ఉండుము. 
తాత్సర్యం: నీకు వర మిస్తాను. భయపడవద్దు. లెమ్ము. ఉదయించినచంద్రునివంటిముఖంకలదానా! సుగుణాలచేత 
లోకాలను వశంచేసుకొనేవాళ్ళు, ఉత్తమమైన నడవడి కలవాళ్ళు అయినకొడుకులు నీకు పుడతారు. బాధపడకుము. 


వ. 'బుతుమతి నయిన యష్టమ దివసంబుననేనిం జతుర్దశ దివసంబుననేని శుచి వై శయనంబున నుండి నన్ను 
దలంపు' మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురు సాల్వులును, నల్వురు మద్రులునుంగా నేడ్వురు 
కొడుకులం బడసె; నది గావున 'నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబు వడయు' మనినం గుంతిం జూచి 
పాండురాజు ధర్యం బయిన యొక్క పురాణ కథం జెప్పెదం 'దొల్లి స్రీలు పురుషులచేత ననావృత లయి స్వతంత్రవృత్తి 
నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్థంబులయందు బుతుకాలంబు దప్పక నియతానియతపురుషు 
లయి ప్రవర్తిల్లుచున్న నుద్దాలకుం డను నొక్కమహామునిభార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి 
బుతుమతి యైన దాని నొక్క వృద్ధవిప్రం డతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్మవిరుద్ధం 
బని యాక్రోశించి దాని సహింపనోపక. 84 


విశేషం: బుతుమతివి= ముట్టుఅయినదానివి; అయిన; అష్టమ, దివసంబునన్‌=ఏనిన్‌= ఎనిమిదోరోజున కాని; చతుర్దశ, 
దివసంబునన్‌+ఏని= పద్నాలుగో రోజున కాని; శుచివి+ఐ= పరిశుద్దమైన దానివై; శయనంబునన్‌+ఉండి= పడకమీద ఉండి; 
నన్నున్‌; తలంపుము; అనినన్‌; అదియున్‌= ఆమె కూడా; తత్‌+వచన+అనురూపంబునన్‌+చేసి= అతనియొక్క మాటకు 
తగినట్టుగా ఆచరించి; మువ్వురు, సాల్వులును; నల్వురు, మంద్రలునున్‌; కాన్‌= అగునట్లు; ఏడ్వురు= ఏడుమంది; కొడుకులన్‌; 
పడసెన్‌= పొందెను; అది= ఆమె; కావున= కాబట్టి; నీవున్‌=నీవును; మాయందున్‌= మాయెడ; దైవ+అనుగ్రహంబునన్‌; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 507 


అపత్యంబు= సంతానాన్ని; పడయుము= పొందుము; అనినన్‌= అనగా; కుంతిన్‌; చూచి; పాండురాజు; ధర్మ్య్యంబు+అయిన= 
ధర్మసంబంధమైన; ఒక్క= ఒక; పురాణ= (ప్రాచీనమైన; కథన్‌= కథను; చెప్పెదన్‌= చెపుతాను; తొల్లి= పూర్వం; (స్త్రీలు; 
పురుషులచేత= భర్తలచేత; అనావృతులు+అయి= చుట్టుకొనబడనివా రై - అనగా కట్టడిలేనివారై; స్వతంత్ర, వృత్తిన్‌= 
స్వతంత్ర మైన (ప్రవర్తనతో; అఖిల, (ప్రాణి, సాధారణంబు+ఐన= అన్ని ప్రాణులకు సామన్యమైన; ధర్మంబునన్‌; తమ, తమ 
వర్షంబులఅందున్‌= తమతమ జాతులలో; బుతుకాలంబు= ముట్టయిన తరువాత పదహారురోజులు; తప్పక= దాటకుండ; 
నియత+అనియత, పురుషులు+అయి= నియమింపబడిన, నియమింపబడని పురుషులు కలవారై; ప్రవర్తిల్చుచున్‌+ఉన్నన్‌= 
వర్తిస్తూ ఉండగా; ఉద్దాలకుండు; అను; ఒక్క, మహా, ముని, భార్యన్‌= ఒక గొప్ప తపస్వి యొక్క ఇల్లాలిని; అతి, సాధ్సిన్‌= 
మిక్కిలిపతివ్రత అయిన దానిని; అధిక, తపస్‌+నిధి+ఐన= అధికమైన తపస్సునకు స్థానమైనవాడు అయిన; శ్వేతకేతు, తల్లి= 
శ్వేతకేతునియొక్క తల్లిని; బుతుమతి+ఐన= ముట్టు అయినది కాగా; దానిన్‌= ఆమెను; ఒక్క; వృద్ద, విప్రండు= ముసలి 
బ్రాహ్మణుడు; అతిథి+ఐ; వచ్చి; పుత్ర+అర్జంబు= కొడుకును పొందటంకొణుకు; కామించిన= రమింపగా; శ్వేతకేతుండు; 
అలిగి= కోపించి; ఇది; ధర్మ, విరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; అని; ఆ(క్రోశించి= తిట్టి; దాని; సహింపక= ఓర్వక. 


తాత్సర్యం: “నీవు ముట్టయిన ఎనిమిదో రోజు కాని, పద్నాలుగో రోజు కానీ పరిశుద్దురాల వై పడకమీద ఉండి 
నన్ను స్మరింపుము” అని అనగా ఆమెకూడా ఆ మాటప్రకారం చేసి ముగ్గురు సాల్వులను, నలుగురు మద్రలను 
మొత్తం ఏడుగురు కొడుకులను కన్నది. కాబట్టి మాయందు నీవుకూడ దైవాను[గ్రహంతో సంతానాన్ని పొందు” మని 
కుంతి చెప్పగా, పాండురాజు ఆమెను చూచి 'నీకు ధర్మసంబంధమైన ఒక పురాణకథ చెబుతాను. 'పూర్వం (స్త్రీలు 
భర్తవలన కట్టడి లేని వాళ్ళయి, స్వతంత్రమైన ప్రవర్తన కలిగి, సర్వప్రాణిసాధారణమైన ధర్మంతో, తమ తమ 
జాతులలో ముట్టయిన తరువాత గర్భధారణకు యోగ్యమైన పదహారురోజులకాలం దాటకుండా, నియమింపబడిన 
లేదా నియమింపబడని పురుషులతో రమిస్తూ ఉండగా; మహాతపస్వి అయిన శ్యేతకేతుని తల్లి, మహాముని అయిన 
ఉద్దాలకుని భార్య, మహాపతివ్రత - ముట్టయి ఉన్నసమయంలో ఒక వృద్ద (బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి తనకు 
పుత్రుడు కావా లని ఆమెను కామింపగా, శ్వేతకేతుడు కోపించి, ఇది ధర్మవిరుద్దం అని తిట్టి, దాన్ని సహించక. 


శ్వేతకేతు(డు ప్రీపురుషుల నిషయంబున( గావించిన కట్టడి (సం. 1-113-1) 


ర 


“ఇది యాదిగా సతు లెన్నండు6 బరపురుషార్దినుల్‌ గా జన; దన్యపురుషు 
సంగమంబున. జేసి సకలపాతకములు నగు€ ; బరిగ్రహభూత లయిన సతుల 
కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్లం జేసితి లోక ప్రసిద్ది గాంగ " 


నని ధర్య్యమైన మర్యాద మానవులకు దద్దయు హితముగా ధర్మమూర్తి 


ఆ. యబ్దభవసమానుం డగు శ్వేతకేతుండు । నిలిపె; నదియు ధారుణీ జనంబు 
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు । నుండె శిష్ట సంప్రయుక్తి. జేసి. 85 


ప్రతిపదార్థం: ఇది, ఆదిగాన్‌= ఇది మొదలుగా; సతులు= స్త్రీలు; ఎన్నండున్‌= ఎప్పుడూకూడ; పర, పురుష+అర్థినుల్‌= 
పరపురుషులను కోరేవారుగా; కాన్‌, చనదు= కాకూడదు; పరిగ్రహభూతలు+అయిన, సతులకు= చేపట్టబడిన (స్తీలకు- అనగా 
పెళ్లి అయిన (స్రీలకు; అన్య పురుషు, సంగమంబునన్‌+చేసి= పరపురుషసంబంధంవలన; సకల, పాతకములున్‌= అన్ని 


Pr 


508 శ్రీమదాంధ్ర నుహాభారతను 

పాపాలు; అగున్‌= కలుగును; ఇట్టిది+అ= ఇదే; మర్యాద= కట్టుబాటు; ఈ+మనుష్యులకు+ఎల్లన్‌= ఈ మానవు లందరికి; 
లోక, ప్రసిద్ది, కాంగన్‌= (ప్రపంచంలో ప్రసిద్దిచెందేటట్టు; చేసితి; అని= ఆ (ప్రకారముగా; ధర్మ్యము+ఐన= ధర్మంతో కూడిన 
దైన; మర్యాద= హద్దు; అబ్బ, భవ, సమాను(డు+అగు= పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవునితో సమానమైనవాడైన; శ్వేతకేతుండు; 
నిలిపెన్‌= ఉంచెను; అదియు= ఆ నియమం; శిష్ట, సంప్రయుక్తిన్‌+చేసి= పెద్దల ఆచారంచేత; లోక, పూజ్యము+ఐ= లోకంచేత 
పూజింప తగినదై; ప్రవర్తిల్హుచున్‌+ఉండెన్‌= నడుస్తూ ఉన్నది. 


తాత్సర్యం: 'ఇది మొదలు స్త్రీలు ఎప్పుడూ పరపురుషులను కోరకూడదు. వివాహిత(స్తీలకు పురుషసంగమం వలన 
సర్వపాపాలు కలుగుతాయి. ఈ కట్టుబాటు లోకప్రసిద్దంగా మానవు లందరికీ చేశాను' - అని ధర్మంతో కూడిన 
ఈ కట్టడిని మానవులకు మేలు కలిగేటట్లు ధర్మమూర్తి, బ్రహ్మతో సమానుడు అయిన శ్వేతకేతుడు ఏర్పాటు 
చేశాడు. ఆ మర్యాదనే శిష్ణులంతా అనుసరించటంతో అది లోకానికి పూజింపతగిందై నడుస్తున్నది. 


వ. మలియు( ద్యిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పడుం 

బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్షస్థితికారణంబున నాంటంగోలె. 86 
ప్రతిపదార్థం: మజియున్‌; తిర్యక్‌+యోనుల, అందున్‌= పశుపక్ష్యాదులలోకూడ; ఉత్తర, కురు, దేశంబుల+అందును; 
మొదలింటి, ధర్మంబు+అ= మొదటి పద్దతే - అనగా ఆడుప్రాణి బుతుకాలంలో ఇష్టం వచ్చిన మగషప్రాణితో రమించే పద్దతి; 
ఇప్పుడున్‌; ప్రవర్తిల్లుచు+ ఉండున్‌= జరుగుతూ ఉన్నది; అట్టు= ఆ విధంగా; శ్వేతకేతు(డు; మనుష్యుల= మానవులలో; 
చేసిన= ఏర్పాటు గావించిన; ధర్మ, స్థితి= ధర్మం యొక్క ఉనికి; కారణంబునన్‌= కారణముచేత; నా(టన్‌+కోలె= ఆ నాటి 
నుండి. 


తాత్సర్యం: పశుపక్ష్యాదులతో కూడ, ఉత్తరకురుభూములలో ఇప్పటికీ ఆడుప్రాణి బుతుకాలంలో ఏ నియమం 
లేకుండా ఇష్టం వచ్చినట్టు మగషప్రాణితో రమించే మొదటి పద్దతే ఉన్నది. శ్వేతకేతుడు ఆ విధంగా మానవులలో 
ఏర్పాటు చేసిన ధర్మంవలన ఆ రోజునుండీ. 


క పురుషులచే ధర్షస్థితి( । బరిగ్రహెంపంగ బడిన భార్యలకు నిరం 
తరము నిజపురుషభక్తియు( బరపురుషవివర్ణనంబు( బరిచిత మయ్యెన్‌. 87 


ప్రతిపదార్థం: పురుషులచే= మగవారిచే; ధర్మ, స్థితిన్‌= ధర్మమార్గంతో; పరి[గ్రహింపంగన్‌+పడిన= వివాహం చేసుకొనబడిన; 
భార్యలకు; నిరంతరము= ఎల్లప్పుడు; నిజ, పురుష భక్తియున్‌= తమ భర్తలమీద భక్తీ; పర, పురుష వివర్ణనంబున్‌= పర 
పురుషులను విడవటం; పరిచితము+అయ్యెన్‌= అలవడినదిగా అయింది. 


తాత్పర్యం: పురుషులు ధర్మమార్గంలో వివాహం చేసుకొన్న భార్యలకు, ఎల్లప్పుడూ తమ భర్తలమీద భక్తి కలిగి 
ఉండటం, పరపురుషులను విడవటం అలవడింది. 


తే. భర్తచేత నియోగింప( బడక సతికి । నెద్దియును జేయ(ా( దగ; దెద్ది యైన 
భర్తచేత నియోగింప( బడిన దాని(। జేయకునికి దోషం బని చెప్పె మనువు. 88 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 509 


ప్రతిపదార్థం: భర్తచేతన్‌= మగనిచేత; నియోగింపన్‌, పడక= ఆజ్ఞాపింపబడక; సతికిన్‌= భార్యకు; ఎద్దియును= ఏదీ; 
చేయంగాన్‌, తగదు= చేయకూడదు; ఎద్ది+ఐనన్‌= ఏదైననూ; భర్తచేత= మగనిచేత; నియోగింపన్‌, పడిన, దానిన్‌= ఆజ్ఞాపింప 
బడినదానిని; చేయక+ఉనికి= చేయకుండటం; దోషంబు; అని, మనువు, చెప్పెన్‌= అని మనువు అన్నాడు. 


తాత్పర్యం: భర్త ఆజ్ఞాపించనిదే భార్య ఏదీ చేయకూడదు. భర్త దేనిని ఆజ్ఞాపించినా అది చేయక పోవటం దోషం” 
అని మనువు చెప్పాడు. 


వ. పతినియోగించిన దానిం జేయని నాండు భార్యకుం బాతకం బని యెటింగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం 
డను రాజర్షిచేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్ణువలన నశ్మకుం డను పుత్తుం బడసె; 


నస్మజ్జన్మంబు నిట్టిద; మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనం గురుకులవృద్ధిపొంటె నే ముద్ధవిల్లితిమి; కావున 


నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము. 89 


ప్రతిపదార్థం: పతి= భర్త; నియోగించిన, దానిన్‌= ఆజ్ఞాపించినదాన్ని; చేయని, నాండు= చేయని రోజు; భార్యకున్‌; 
పాతకంబు+అని= పాప మని; ఎజీంగి= తెలిసి; కాదె= కదా; తొల్లి= పూర్వం; సౌదాసుండు+ఐన= సుదాసుడి కుమారు డైన; 
కల్మాషపాదుండు; అను= అనుపేరుగల; రాజ+బుపషిచేతన్‌= రాజర్షివలన; నియుక్త+ఐ= ఆజ్ఞాపించబడినది అయి; వాని, 
భార్య= అతని పత్ని; మదయంతి; అనునది= అనుపేరు కలది; వసిష్టువలనన్‌= వసిష్టునివలన; అశ్మకుండు+అను; పుత్రున్‌; 
పడసెన్‌= పొందింది; అస్మత్‌+జన్మంబున్‌= మా పుట్టుకకూడా; ఇట్టిది+అ= ఇటువంటిదే; మహాముని; అయిన; కృష్ణద్వై పాయను 
వలనన్‌; కురు, కుల, వృద్దిపొంటెన్‌= కురువంశవృద్ది కొరకు; ఏము= మేము; ఉద్భవిల్లితిమి= జన్మించాము; కావునన్‌= కాబట్టి; 
నీవు= నీవు, ఇన్ని; కారణంబులు; విచారించి; నా, నియోగంబు= నా ఆజ్ఞ చేయుము= పాటించుము. 


తాత్సర్యం: భర్త ఆజ్ఞాపించిన దానిని చేయని రోజు భార్యకు పాపం వస్తుం దని తెలిసే కదా, పూర్వం సుదాసుడి 
కుమారుడైన కల్మాషపాదుడి ఆజ్ఞతో అతనిభార్య మదయంతి వసిష్టునివలన అశ్మకు డనే పుత్రుడిని పొందింది. 
మా పుట్టుకకూడా ఇటువంటిదే. మహాముని కృష్ణద్విపాయనునివలన కురువంశం వృద్దిపొందటానికి మేము జన్మించాము. 
కాబట్టి నీవు ఈ కారణా లన్నీ విచారించి నేను చెప్పినట్టు చేయుము. 


చ. అలయక ధర్మశా సప్రములయందు( బురాణములందు. జెప్ప ను 
త్పలదళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో 
నిలయుల. బుత్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ 
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్‌. 90 


ప్రతిపదార్థం: ఉత్పల, దళ, నేత్ర= కలువ రేకులవంటి కన్నులు కలదానా!; అలయక= విసుగు లేకుండ; ధర్మశాస్త్రముల, 
అందున్‌= ధర్మశా(స్తాలలో; పురాణముల, అందున్‌= పురాణాలలో; చెప్పన్‌= చెప్పగా; అపత్యము= సంతానం; మేలు; అని; 
విందుము+అ= వింటున్నాం కదా; కావునన్‌; యశః+నిలయులన్‌= కీర్తికి స్థానమైనవారిని; పుత్రులన్‌; పడయు= పొందుము; 
సంగత+అంగుళీ, దళ, విలసత్‌+మదీయ, కర, తామరస, ద్వయ, యోజిత, అంజలిన్‌= కూడినట్రేళ్ళు అనే రేకులతో 
ప్రకాశిస్తున్న నా కరకమలాల జంటచేత కూర్చబడిన నమస్కారాన్ని; నీకున్‌; ఒనరించెదన్‌= చేస్తాను. 


510 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్సర్యం: కలువ రేకులవంటి కన్నుల కల ఓ కుంతీ! విసుగు లేకుండా ధర్మశాస్తాలలోను, పురాణాలలోను 
సంతానం మే లని చెప్పగా వింటున్నాంకదా! అందువల్ల కీర్తిమంతు లైన పుత్రులను పొందుము. కమలాల 
జంటవంటి నా చేతు లెత్తి నీకు నమస్కారం చేస్తాను. 


విశేషం: అలం: రూపకం. పాండురాజు కరకమలాలను జోడించి భార్యను ప్రార్ధించటంలో ఒక వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు. 
పాండురాజు చెప్పిన కథనాన్నిబట్టి సమాజవ్యవస్థలో పూర్వం మాతృస్వామ్యవ్యవస్థమా(త్రమే ఉండేది. ఆ తరువాత శ్వేతకేతువు 
మొదలైనవాళ్ళు వివాహిత అన్యపురుషసంయోగం పొందటం పాప మనే కట్టుబాటు ఏర్పరచి, పితృస్వామ్యవ్యవస్థకు (ప్రాతిపదికలు 
వేశారు. మధ్యేమార్గంగా దేవరన్యాయం (ప్రవర్తిల్లింది. దానితో మిశ్రస్వామ్యవ్యవస్థ తలయెత్తింది. భర్త బ్రతికి ఉండగా అన్యపురుష 
స్మరణం, (గ్రహణం సముచితం కా దని కుంతి చెప్పింది. కాని, పాండురాజు, పతి అనుమతితో దేవరన్యాయంతో కలిగే 
సంతానం - క్షేత్రజులను- పొందు మని మాతృస్వామ్యప్రవృత్తిని ప్రార్థిస్తున్నాడు. దేవాంశసంభూతులు దేవరన్యాయజులకంటె 
ఉత్తము లని కుంతి అభిప్రాయం. నమస్కరించే పాండురాజులో పుత్రులకొరకైన దైన్యం, మాతృవ్యవస్థమీది గారవం 
ధ్వనిస్తున్నాయి. (సంపా) 

వ. అని పుత్రముఖావలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్ధించినం గుంతియుం బుత్రోత్పాదనోన్నుఖి యై 
కుంతిభోజునింట6 దనకొండుకనాండు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెఅంగు పతి కెలింగించి 
“'యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నాన తి' మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా 
జి ట్లనియె. 91 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పుత్ర ముఖ+అవలోకన, లోలత్వంబునన్‌= కొడుకుల ముఖాన్ని చూడాలనే ఆసక్తితో- 
అనగా కొడుకులు కావా లనే కోరికతో; దీన, వదనుండు+ఐ= దీనమైన ముఖం కలవా డై; దేవిన్‌= భార్యను - కుంతిని; 
ప్రార్థించినన్‌= అర్థింపగా; కుంతియున్‌; పు(త్ర+ఉత్సాదన+ఉన్ముఖి+ఐ= కొడుకులను పుట్టించటంలో అనుకూలమైనది అయి; 
కుంతిభోజు, ఇంటన్‌; తన కొండుక, నాండు= తన చిన్నతనంలో; దుర్వాసుని చేతన్‌; పడసిన= పొందిన; మంత్రంబు, 
తెజంగు= మంత్రంయొక్క విధం; పతికి= భర్తకు; ఎజింగించి= తెలిపి; ఆ+మం(త్రంబునకు= ఆ మంత్రానికి; ఇది; 
అవసరంబు= సమయం; అయ్యెన్‌= అయింది; ఏ, వేల్పున్‌= ఏ దేవుడిని; ఆరాధింతున్‌= సేవింతును; ఆనతి, ఇమ్ము, 
అనినన్‌= ఆజ్ఞాపించు మనగా; సంతసిల్లి= సంతోషించి; కుంతీదేవికిన్‌; పాండురాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కొడుకులముఖాన్ని చూడా లనే కుతూహలంతో దీనవదను డై పాండురాజు కుంతిని (ప్రార్ధించగా 
ఆమెకూడా కొడుకులను కనా లనే కోరికకు అనుకూలమైనదై, తనచిన్నతనంలో కుంతిభోజుని ఇంట్లో దుర్వాసునిచేత 
తాను పొందిన మం(త్రవిషయాన్ని భర్తకు చెప్పింది. “ ఆ మంత్రానికి ఇది సమయ మనీ, ఏ దేవుడిని సేవించాలో 
ఆజ్ఞాపించు" మని భర్తను అడిగింది, పాండురాజు సంతోషించి, కుంతీదేవితో ఈవిధంగా అన్నాడు. 


క లలితాంగి! యెల్లలోకం । బులు ధర్మువునంద నిలుచు. ; బొలుపుగ ధర్ముం 
దలంపుమ; యాత(డ మణ్‌ వే । ల్పులలోపలC బెద్ద ధర్మమున సత్యమునన్‌. 92 


విశేషం: లలిత+అంగి= అందమైన శరీరం కలదానా! ఓ కుంతీ!; ఎల్ల లోకంబులు; ధర్మువు, అందు+అ=ధర్మం మీదే; 
పొలుపుగన్‌= స్థిరంగా; నిలుచున్‌= నిలుస్తాయి; ధర్మున్‌= ధర్మదేవతను; తలంపుము+అ= స్మరించుము; మజీ= ఇక; వేల్పుల 
లోపలన్‌= దేవతలలో; ధర్మమునన్‌= ధర్మమునందు; సత్యమునన్‌= సత్యమునందును; ఆతండు+అ= అతడే; పెద్ద= గొప్పవాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 511 


తాత్సర్యం: అందమైన శరీరం కల ఓ కుంతీ! అన్నిలోకాలు ధర్మంమీదే స్థిరంగా నిలుస్తాయి. ధర్మదేవతను 
స్మరించుము. దేవతలలో ధర్మంలోనూ, సత్యంలోనూ అతడే పెద్దవాడు. 


విశేషం: “విశ్వం ధరతీతి ధర్మః” లోకాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మానికి అధిదేవత ధర్ముడు; అతడిని స్మరించి సంతానాన్ని 
పొందటంలో పాండురాజుయొక్క విశృశ్రేయోదృష్టి వ్యక్తమౌతున్నది. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరటం ఉత్తమగృహస్థుయొక్క 
ధర్మం. పుట్టబోయే కొడుకు మూర్తికట్టిన ధర్మం కావా లని పాండురాజు సంకల్పం. 


వ. అని నియోగించిన(, గుంతియుం బతికి. బ్రదక్షిణంబు. జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు 
విధివంతంబు జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి, వరం బిచ్చినం, గుంతియుC 
డత్తసాదంబున గర్హంబు దాల్చి, సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; కుంతియున్‌; పతికిన్‌= భర్తకు; ప్రదక్షిణంబున్‌; చేసి; 
సమాహిత, చిత్త+ఐ= నిలువబడిన మనస్సు కల దై; మహాముని; ఇచ్చిన; మం(త్రంబున్‌; విధి, వంతంబున్‌= విధితో కూడిన 
దానినిగా; చేసి; ధర్ముని= ధర్మదేవతను; ఆరాధించినన్‌= ప్రార్థించగా; ఆ ధర్మండును; యోగ, మూర్తి, ధరుండు+ఐ= 
యోగబలంచేత ఆకారాన్ని ధరించినవాడై; వచ్చి; వరంబు, ఇచ్చినన్‌= వరము ఈయగా; కుంతియున్‌; తద్‌+(ప్రసాదంబునన్‌= 


అతని దయచేత; గర్భంబున్‌; తాల్చి= ధరించి; సంవత్సరంబు= ఒక సంవత్సరం; పరిపూర్ల్ణంబు+ఐనన్‌= పూర్తికాగా. 
తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా, కుంతీదేవి భర్తకు (ప్రదక్షిణం చేసి, మనస్సు నిలిపి మహాముని ఇచ్చిన మంత్రాన్ని 
యథావిధిగా జపించి, ధర్మదేవతను ప్రార్థించింది. ధర్ముడు యోగంచేత రూపాన్ని ధరించి వచ్చి వరమిచ్చాడు. 
కుంతీదేవి అతనిదయవలన గర్భం ధరించి సంవత్సరకాలం పూర్తి కాగానే. 


విశేషం: కుంతి గర్భం ధరించి, సంవత్సరకాలం పూర్తిఅయిన తరువాత - కుమారుడిని కన్నట్టు ఈ కథనంలో ఉన్నది. 
సంవత్సరకాలం గడిచినట్లు మూలంలో లేదు. కుంతీదేవి ధర్ముడిని ఆహ్యానించేనాటికి గాంధారి ఒక సంవత్సరం గర్భవతి 
అయిజన్నది. 'సంవత్సరధృతే గర్భే గాంధార్యా జనమేజయ! అని మూలం. (భం.ఆది.పు.505) 


కుంతీదేవియందు ధర్మరాజుజననము (సం.1-114-3) 


ఉ. శాత్రవజైత్రతేజమున సర్వదిశల్‌ వెలు(గంగ నైంద్ర న 

క్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్‌ 

మిత్తముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం 

బుత్తుండు ధర్మునంశమున. బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై. 94 
ప్రతిపదార్థం: శాత్రవ, జైత్ర, తేజమునన్‌= శత్రువులను జయించే పరాక్రమంతో; సర్వ, దిశల్‌= అన్ని దిక్కులు; 
వెలుంగంగన్‌; శశి= చంద్రుడు; ఐంద్ర, నక్షత్ర, యుతుండుగా= జ్యేష్టా నక్షత్రంతో కూడినవాడుగా; ప్రకాశ, జయ+ఉన్నతము+ఐన= 
కాంతితో, జయంతో ఉచ్చస్థితిలో ఉండగా; అష్టమిన్‌= అష్టమినాడు; మిత్ర ముఖ, (గ్రహ, ప్రతతి= సూర్యుడు మొదలైన (గ్రహాల 
సమూహం; మేలుగన్‌= బాగుండగా; ఆభిజిత+ఉదయంబునన్‌= అభిజిన్ముహూర్తం ప్రారంభంలో; ధర్ము+అంశమునన్‌= 
ధర్మునియొక్క అంశం చేత; పుత్రుడు; అతి, స్థిర, ధర్మ, మూర్తి+ఐ= మిక్కిలి స్థిరమైన ధర్మం ఆకారంగా కలవా డై; పుట్టెన్‌. 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దిక్కు లన్నీ వెలుగగా, చంద్రుడు జ్యేష్టా నక్షత్రంతోకూడి ఉచ్చస్థితిలో ఉండగా, సూర్యాది[గ్రహాలు 
శుభస్తానాలలో ఉండగా, అష్టమినాడు అభిజిన్యుహూర్త ప్రారంభంలో ధర్మదేవతఅంశచేత శత్రువులను జయించగల 
పరా(క్రమంతో ధర్మరాజు జన్మించాడు. 


విశేషం: ఆంధ్రమహాభారత సంశోధితము[ద్రణప్రతిలో ఈక్రింది వివరణం అధస్ఫూచికలో ఇవ్వబడింది; “యుధిస్టిరుండు 
వికృతి సంవత్సర ఫాల్గుణ బహుళ అష్టమియందు జన్మించినట్లు భారతకూలంకష వ్యాఖ్యాకారు(డు వివరించెను. కలియుగాది 
ప్రమాది సంవత్సరము చైత్రశుద్దపాడ్యమిగనుక, ఆ పయిని నూటయెనిమిదియేళ్ళ యెనిమిది దినముల (క్రిందట యుధిస్టిర 
జననము. ఆ తిథికి - అనగా ఫాల్గుణబహుళఅష్టమికి - జ్యేష్టానక్షత్రము వచ్చును. జయతిథిన్నీ అవును. ధర్మరాజు తరువాత 
సంవత్సరమునకు భీమునిపుట్టుక - ఖరసంవత్సరఫాల్లుణశుక్షత్రయోదశి మాఘనక్షత్రము. దుర్యోధను(డు భీమునికన్న మూ. 
డుయామములు చింన్న” చిన్న. అర్జునుడు నందనసంవత్సర ఫాల్గుణశుక్త పౌర్లమాసి” (పుట.279). సంశోధితము[ద్రణప్రతిలో 
శాత్రవి, “మిత్ర శబ్దప్రయోగం ఉన్నది. వావిళ్ళప్రతిలో “మిత్ర శబ్దం ఉంది. 'క్షత్ర శబ్దం క్షత్రిగా వాడబడింది. ఈ రెండింటిని 
గమనించి ప్రాససామ్యం పరిష్కరించటమైనది. 


నన్నయ ధర్మజుని పుట్టుకను ఉత్సలమాలలో వర్ణించాడు. మహావీరుల పుట్టుకలను, వారికి సంబంధించిన అంశాలను 
వర్లించినప్పుడు కొన్నిటికి ఉదాత్త గంభీరమైన ఉత్సల చంపకమాలా వృత్తాలను ఎన్నుకొని, నన్నయ సజాతీయఛందస్పంవాద 
శిల్పాన్ని వెలార్చి పద్యవిద్యను (ప్రదర్శించాడు. ఉదాహరణకు; కర్ణుని పుట్టుక (5.26) పాండురాజు తనకు సంతానాన్ని 
సమకూర్చు మని కుంతిని కోరటం( 5.90), వ్యుషితాశ్వునిపరాక్రమం (5.78), మరొక పుత్రునికొరకు వాయుదేవుడిని 
ఉపాసించు మని పాండురాజు కుంతిని కోరటం (5.102), భీముని పుట్టుక (5.104), ఇంద్రుని అంశతో కుమారుడిని కను 
మని పాండురాజు కుంతిని కోరటం (5.120) ధర్మజాదుల నందరిని పాండురాజుపుత్రులుగా గుర్తించి, హస్తినాపురి ప్రజలు 
మొదటిసారిగా వారిని చూచినతీరు (5.150) మొదలైన చోట్ల చంపకమాలలు గమనించతగినవి. ధర్మరాజుజననం (5-94), 
ధృతరాష్ట్ర రాజ్యపాలనం (5.6), పాండురాజువిలాసం (5.47), సంతానంకొరకు ప్రార్థన (5.73), మాద్రి సంతానం కొరకు 
పరితపించటం (5.129), హస్తినాపుర ప్రజలు పాండవులను అసాధారణవ్యక్తు లని కీర్తించటం (5.151), (5.153), ఏకలవ్యునివర్లనం 
(5.235) ఉత్సలమాలలో ఉన్నాయి. ఈ పద్యా లన్నింటిలోకంటె ధర్మజునిపుట్టుక వర్లించే ఉత్సలమాల వృత్తంలో సంయుక్తాక్షరంతో 
దుష్కరప్రాస వాడి మిగిలినవారికంటె ధర్మజుని సంశ్షిష్టమైన ఉదాత్తవ్యక్తిత్వాన్ని ధ్వనింపచేయటం విశేషం. పద్యరచనలో కాంతి 
అనే శబ్దగుణాన్ని ఉజ్జ్వలంగా పోషించి నన్నయ గుణవద్రచనాశిల్పాన్ని వెలార్పాడు. 'శాత్రవ జైత్ర తేజమున సర్వదిశల్‌ 
వెలుగంగి అనే విశేషణంలోనే కాంతిగుణం సూచించబడింది. ఉజ్జ్వలమైన తారాచంద్ర (గ్రహ దైవబలాల వర్షనతో అది 
ప్రకాశించింది. జ్యేష్టానక్షత్రం (పెద్దవాడుగా సూచించే నక్షత్రం)లో తారాబలం, చంద్రుడి శుభస్థితిలో చంద్రబలం, మి(త్రగ్రహస్థితిలో 
(గ్రహబలం, 'అతిస్థిరధర్మమూర్తి' అనిచెప్పి లోకాన్ని ధరించే ధర్మమే మూర్తికట్టినవా డని చెప్పటంతో దైవబలం-సూచించటంవలన 
ఒక పరిపూర్ల్ణపురుషుడి ఉజ్జలవ్యక్తిత్వాన్ని నన్నయ ధ్వనింపచేశాడు. జననకాలశుభ[గ్రహలక్షణాదులవివరంతో ఇతిహాసనాయకు 
డైన ధర్మజుడి జన్మఘట్టాన్ని వర్షించి (ఇతరులకు ఈ వివరాలు ఇవ్వలేదు) అతడు భావికాలంలో చరిత్రపై వేయబోయే 
ప్రభావాన్ని ధ్వనిమయంగా నన్నయ సూచించాడు. (సంపా.) 


క _ధరణీసురు లాదిగ ను । ర్వరలో6 గల సర్వభూత వర్గం బెల్లం 
బరమోత్సవ మొందెను గుణ । శరణ్యు( డగు ధర్మజన్ము జన్మదినమునన్‌. 95 


ప్రతిపదార్థం: ధరణీ, సురులు+ఆదిగన్‌= బ్రాహ్మణులు మొదలుగా; ఉర్వరలోన్‌= భూమిమీద; కల= ఉన్న; సర్వ, భూత, 
వర్గంబు= అన్ని ప్రాణుల సమూహం; ఎల్లన్‌= అంతయు; గుణ, శరణ్యుండు= మంచిగుణాలకు స్టానమైనవాడు; అగు; ధర్మ, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 513 


జన్ము, జన్మ, దినమునన్‌= ధర్ముడినుండి పుట్టిన వానియొక్క జన్మదినాన - అనగా ధర్మరాజు పుట్టినరోజున; పరమ+ఉత్సవము= 
మిక్కిలి ఆనందం; ఒందెను= పాందాయి. 

తాత్సర్యం: గుణవంతు డైన ధర్మరాజు పుట్టినరోజు (బ్రాహ్మణులు మొదలుకొని భూమిమీద ఉన్న అన్ని ప్రాణులు 
ఎంతో ఆనందాన్ని పొందాయి. 


విశేషం: ఇది శుభకరమైన మహాశకునం. సర్వభూతహితుడు, ధర్మరక్షకుడు, ప్రజారంజకుడైన స(మ్రాట్టు కానున్నా డన్న 
భావిసూచన ఇందులో ధ్వని. 


క. _శతశ్ళంగ నిలయు లగు సం । శ్రితవ్రతులు విప్రవరులు సేసిరి ధర్మ 

స్థితి జాతకర్మ మత్యు । నతి బాండుప్రథమపుత్తునకు హర్షముతోన్‌. 96 
ప్రతిపదార్థం: పాండు, ప్రథమ, పుత్రునకున్‌= పాండురాజుయొక్క మొదటికుమారునికి; శత, శృంగ, నిలయులు+అగు= 
శతశ్చంగ పర్వతాన్ని ఉనికిపట్టుగా కలవాళ్ళయిన; సంిత, (వ్రతులు= ఆ(శ్రయింపబడిన (వ్రతం కలవాళ్ళు; విప్ర, వరులు= 
బ్రాహ్మణ (్రేష్ణులు; ధర్మ, స్థితి= ధర్మమార్గంలో; అతి+ఉన్నతిన్‌= మిక్కిలి గొప్పగా; జాతకర్మము= పుట్టినప్పుడు శిశువుకు 
చేసే సంస్కారం; హర్షముతోన్‌= సంతోషంతో; చేసిరి. 
తాత్సర్యం: పాండురాజుయొక్క మొదటి కుమారునికి శతశ్చంగపర్వతంమీద వ్రతదీక్ష పూని ఉన్న (బ్రాహ్మణ 
శ్రేష్టులంతా ధర్మమార్గంలో సంతోషంతో చాలాగొప్పగా జాతకర్మ చేశారు. 


క కురుకుల విభుం డగు ధర్మ। స్టిరమతి యగు నీత డనుచు ధృతి జేసి యుధి 

ఫ్టెరు. డను నామము. దాను । చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్‌. 97 
ప్రతిపదార్థం: ఈతండు= ఈ ధర్మనందనుడు; కురు, కుల, విభుండు= కురువంశానికి రాజు; అగున్‌; ధర్మ, స్థిర, మతి= 
ధర్మంలో స్థిరమైన బుద్దికలవాడు; అగున్‌= కాగలడు; అనుచున్‌; ఆకాశవాణి; ధృతిన్‌+చేసి= ధైర్యంవలన; యుధిస్టిరుండు= 


యుద్ధంలో నిలుకడ కలవాడు; అను; నామమున్‌= పేరును; తాను= ఆ ఆకాశవాణి; జన, వినుతముగన్‌= జనులచేత 
కొనియాడబడేది జొనట్టుగా; ఉచ్చరించెన్‌= పలికింది. 


తాత్సర్యం: ఈతడు కురువంశానికి రా జవుతాడు. ధర్మంలో స్థిరమైన బుద్ది కలవాడు అవుతాడు. ధైర్యంవలన 
యుధిష్టిరు డవుతాడు” అని ఆకాశవాణి లోకం కొనియాడేటట్టుగా అతనికి యుధిస్టిరు డనే పేరు పెట్టింది. 


విశేషం: ఆకాశవాణి పేరుపెట్టటంచేత యుధిస్టిరుడు దేవహితు డని సూచన. పాండుధృతరాష్టుల తరువాత వంశకర్తల 
గౌరవం నిలిపే చక్రవర్తి అత డౌతా డనీ, ధర్మాచరణంలో వీరుడూ, ధీరుడూ, స్థిరుడూ అయి ధర్మవీరరస(ప్రధానకథానాయకుడు 
కాగల డనీ ధ్వని. మహాభారతేతిహాసంలో మొదటినుండి చివరిదాకా ధృతితో నిలిచే ధర్మమూర్తి యుధిస్టిరుడు. (సంపా.) 


గాంధారి యుదరతాడనంబు గానించుకొనుట (సం. 1-107-8) 


వ. ఇట్లుపు త్రోదయంబునం బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుండై శతశ్ళంగంబున 
నుండునంత, నట ముందట ధృతరాషువలనన్‌ గాంధారి కృష్ణద్వైిపాయనువరంబున గర్హంబు దాల్చి, యొక్క 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవత్సరంబు నిండిన. బ్రసూతి కాకున్నం బదరుచు( బుత్రలాభలాలస యయి యున్న యది యప్ప డయ్యుధిష్టైరు 
జన్మంబు విని మనస్తాపంబున నుదరతాడనంబు. జేసికొనిన, గర్టపాతం బగుడును. 98 


ప్రతిపదార్థం: ఇట్లు; పుత్ర+ఉదయంబునన్‌= కొడుకు పుట్టుకచేత; పరమ, హర్ష సంపూర్ణ, హృదయుండు+ఐ= ఎక్కువ 
సంతోషంచేత నిండిన మనస్సు కలవాడై; పాండురాజు; కుంతీ, మాద్రీ, సహితుండు+ఐ= కుంతీదేవితో, మాద్రితో కూడినవాడై; 
శతశృంగంబునన్‌+ ఉండునంతన్‌= శతశ్చంగపర్వతమున, ఉండగా; అట= అక్కడ - హస్తినాపురంలో; ముందణ= ముందుగా; 
ధృతరాష్టువలనన్‌= ధృతరాష్టునివల్ల; గాంధారి= గాంధారి; కృష్ణద్వైపాయను, వరంబునన్‌= కృష్ణద్వైపాయనుని వరంచేత; 
గర్భంబున్‌, తాల్చి= గర్భము ధరించి; ఒక్క, సంవత్సరంబు నిండినన్‌= ఒక సంవత్సరము పూర్తికాగా; ప్రసూతి=కాన్ను; 
కాకున్నన్‌= కాకపోగా; పదరుచు= త్వరపడుచు; పుత్ర, లాభ, లాలస+అయి= కొడుకును పొందా లనే మితిమీరిన ఆసక్తి కలది 
అయి; ఉన్న; అది= అయినది; అప్పుడు; ఆ+యుధిస్టిరు, జన్మంబున్‌= ఆ యుధిస్టిరుని పుట్టుకను; విని; మనన్‌+ 
తాపంబునన్‌= మనస్సులోని దుఃఖంచేత; ఉదర, తాడనంబున్‌= కడుపును బాదుకోవటం; చేసికొనిన= చేసుకో; గర్భ, 
పాతంబు= గర్భం [క్రిందపడటం; అగుడును= కాగా. 


తాత్పర్యం: ఇట్లా కొడుకు పుట్టటంవలన ఎంతో ఆనందించి పాండురాజు కుంతీమాద్రులతో శతశ్చంగాన ఉండగా, 
హస్తినాపురంలో కృష్ణద్వైపాయనునివరంచేత, ధృతరాష్ట్రునివలన, కుంతికన్నా ముందే గర్భవతి అయిన గాంధారి, 
ఒక సంవత్సర మైనా తనకు కాన్సు కాకపోవడంతో త్వరపడుతూ కొడుకును పొందా లని తహతహలాడుతూ 
ఉండగా, యుధిస్టిరుడు కుంతికి పుట్టాడని విని, కడుపును బాదుకోగా గర్భపాత మయింది. 


విశేషం: తల్లుల మనఃప్రవృత్తులకు పిల్లలు (ప్రతిబింబా లౌతారు. విశ్వశ్రేయస్సును కోరి, ధర్మమూర్తిని కోరి, కన్నది- 
కుంతీదేవి. కుంతీదేవికంటె ముందుగా గర్భవతి అయినా, తొలికాన్సు కుంతీదేవికే దక్కిం దని అసూయతో తనగర్భాన్ని 
తానే విచ్చిన్నం చేసుకొన్నది-గాంధారి. ధర్మరాజు వంశాన్నీ, ధర్మాన్నీ నిలిపేవా డౌతాడు; దుర్యోధనాదులు వంశాన్ని విచ్చిన్నం 
చేసేవా రౌతారు. ఇది వస్తుధ్వని. గాంధారిగర్భవిచ్చిత్తియే వంశవిచ్చిత్తికి సూచన. ఆమె అసూయామాత్సర్యాదిగుణాలే సంతానానికి 


వర్తించాయి. (సంపా.) 


క దాని నెలింగి పరాశర । సూను(డు చనుదెంచి సుబలసుత( జూచి 'మనో 
హీన వయి గర్భపాతము । గా నిట్టులు సేయు టిదియు. గర్తవ్యం బే. 99 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ గర్భపాతవృత్తాంతాన్ని; ఎటీంగి= తెలిసికొని; పరాశర, సూనుండు= పరాశరుని కుమారుడు - 
కృష్ణద్వెపాయనుడు; చనుదెంచి= వచ్చి; సుబల, సుతన్‌= సుబలునియొక్క కూతురిని - గాంధారిని; చూచి; మనోహీనవు+అయి= 
మనస్సులేని దాన వై; గర్భ, పాతము= గర్భం (క్రిందపడుట; కాన్‌= అగునట్టుగా; ఇట్టులు= ఈ విధంగా; చేయుట; 


ఇదియున్‌= ఇట్టి హీనకార్యం; కర్తవ్యంబు+ఏ= చేయతగిందా? 


తాత్సర్యం: అది తెలిసి కృష్ణద్వెపాయనుడు వచ్చాడు. గాంధారిని చూచి “నీవు బుద్ధి లేకుండా ఈ విధంగా 
గర్భపాతం చేసికొనటం తగునా? అన్నాడు. 


విశేషం: ఈ పద్యంలో సముచ్చయంతోకూడిన 'ఇది' శబ్దంలో ఎంతో అర్థం ఇమిడిఉంది. అంతటి హీనమైన కార్యానికి అది 
సున్నితమైన మందలింపు. మందమతివై ఇంతటి తెగువకు పూనుకోవడం తగునా అని హెచ్చరిక. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 515 


క. ఇమ్మాంసపేశి నేకశ । త మ్ముదయింతురు సుతులు ముదమ్మున; నిది త 

థ్య; మ్మింక నైన నతియ । త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్‌. 100 
ప్రతిపదార్థం: ఈ+మాంస, పేశిన్‌= ఈ మాంసపు ముద్దనుండి; ఏక శతమ్ము= నూటొక్కమంది; సుతులు= కుమారులు, 
కూతుళ్ళు; ముదమ్మునన్‌= సంతోషంతో; ఉదయింతురు= పుడతారు; ఇది+తథ్యమ్ము= ఇది నిజం; ఇంకన్‌+ ఐనన్‌= 
ఇకనైనా; నా వచనమునన్‌= నా, మాటచేత; దీనిన్‌= ఈ మాంసపుముద్దను; అతి, యత్నమ్మునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; 
రక్షింపు= కాపాడుము. 
తాత్సర్యం: ఈ మాంసపుముద్దనుండి నూటొక్కమంది కొడుకులు కూతుళ్ళు (నూరుగురు కొడుకులు, ఒక 
కూతురు) పుడతారు. ఇది నిజం. నా మాట నమ్మి దీనిని చాలాజా(గత్తగా కాపాడుకొమ్ము. 


విశేషం: ఏకశతము - (చూడు. 9వ పద్యవిశేషం.) 


వ. అని గాంధారిం బదరి తొల్లివేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశతఖండంబులుగా 
విభాగించి, ‘వీని వేటు వేజ ఘృత కుండలంబులం బెట్టి, శీతలజలంబులం దడుపుచు నుండునది; యిందు 
నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదురని చెప్పి చనిన(, దద్వచనప్రకారంబు చేయించి, గాంధారీ 
ధృతరాష్తులు సంతసిల్లియున్న నిట శతశ్శంగంబున. 101 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; గాంధారిన్‌; పదరి= నిందించి; తొల్లి= పూర్వం; వేదంబులు; విభాగించిన; మహానుభావుండు; 

ఆ+మాంస, పేశిన్‌= ఆ మాంసపు ముద్దను; ఏక+ఉత్తర, శత, ఖండంబులుగా= నూటొక్క ముక్కలుగా; విభాగించి; వీనిన్‌= 

ఈ ముక్కలను; వేణు, వేటు+అ= వేర్వేరుగా; ఘృత, కుండలంబులన్‌= నేతికుండలలో; పెట్టి; శీతల జలంబులన్‌= చల్లని 

నీటితో; తడుపుచున్‌, ఉండునది= తడుపుతూ ఉండవలసింది; ఇందున్‌= ఈ కుండలలో; నూర్వురు, కొడుకులున్‌= 

నూరుమంది కుమారులూ; ఒక్క కూతురున్‌= ఒక కుమార్తె; పుట్టుదురు= జన్మిస్తారు; అని; చెప్పి; చనినన్‌= వెళ్ళగా; 
తద్‌+వచన (ప్రకారంబు= ఆయనమాట ప్రకారం; చేయించి; గాంధారీ, ధృతరాష్టులు; సంతసిల్లి, ఉన్నన్‌= సంతోషించి 
ఉండగా; ఇటన్‌, శతశృంగంబునన్‌= ఇక్కడ, శతశృంగపర్వతం దగ్గర. 


తాత్సర్యం: అని గాంధారిని ఆక్షేపించి; పూర్వం వేదాలను విభబించిన మహానుభావుడు వ్యాసుడు, ఆ మాంసపు 
ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి, 'వేర్వేరుగా వీటిని నేతి కుండలలో పెట్టి, చన్నీళ్ళతో తడుపుతూ ఉండండి, 
వీటినుండి నూరుమంది కొడుకులు, ఒక్క కూతురు పుడతారు” అని చెప్పి వెళ్ళగా, గాంధారీ ధృతరాష్టులు ఆయన 
చెప్పినప్రకారం చేయించి, సంతోషంతో ఉండగా - ఇక్కడ శతశ్చంగపర్వతం దగ్గర. 


చ. నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియు. గుంతి( జూచి 'యం 
బురుహదళాక్షి ! యింక నొకపుత్తు నుదారచరిత్రు నుత్తమ 
స్థిరజవసత్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతో. ; 
గురుకులరక్షకుం డత( డగున్‌ బలవద్దుజవిక్రమోన్నతిన్‌. 102 


516 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: నిరుపమ, కీర్తి= సాటిలేని కీర్తి కలవాడు; పాండుధరణీపతి= పాండురాజు; వెండియున్‌= మళ్ళీ; కుంతిన్‌; 
చూచి; అంబురుహ, దళ+అక్షి= తామరరేకులవంటి కన్నులు కలదానా; ఇంకన్‌, ఒక పు(త్రున్‌= ఇంకా ఒక కుమారుని; ఉదార, 
చరిత్రున్‌= గొప్పనడవడి కలవాడిని; ఉత్తమ, స్థిర, జవ, సత్తున్‌= శ్రేష్టమైన, స్థిరమైన వేగం, బలం కలవానిని; ఆ+అనిలదేవు, 
దయన్‌= ఆ వాయుదేవునిదయచేత; జనియింపు= పుట్టించుము; అతండు= ఆ పుత్రుడు; పెంపుతోన్‌= గొప్పతనంచేత; 
బలవత్‌+భుజ, విక్రమ+ ఉన్నతిన్‌= బలమైన భుజాల పరాక్రమంయొక్క అతిశయంచేత; కురు, కుల రక్షకుండు= కురువంశాన్ని 
రక్షించేవాడు; అగున్‌= కాగలడు. 


తాత్సర్యం: సాటిలేనికీర్తి కల పాండురాజు కుంతీదేవిని చూచి, 'నీవు గొప్పనడవడి కలవాడూ, (శ్రేష్టమైన, స్థిరమైన 
వేగం, బలం కలవాడూ అయిన మరో కొడుకును, వాయుదేవునిదయతో కనుము. అతడు గొప్పగా తన 
భుజబలపరా[క్రమంచేత కురువంశాన్ని రక్షిస్తాడు.” 


విశేషం: పాండురాజుపుత్రసంకల్పాలు విశిష్టంగా ఉన్నాయి. సత్యాన్నీ, ధర్మాన్నీ సర్వలోకంలో నిలుపగలిగినవాడుగా మొదటి 
కొడుకును కోరాడు. ధర్ముడిని ఆరాధించి యుధిష్టిరుడిని పొందాడు. ఇప్పుడు మహాబలశాలి అయిన కొడుకును వంశరక్షణం 
కొరకు కోరుకొంటున్నాడు. ముందు ధర్మరక్షణం, (లోకరక్షణం) ఆ తరువాత వంశరక్షణం. ఆ (క్రమంలో పాండురాజుయొక్క 
ధార్మికచింతన వెల్లడిఅవుతున్నది. పాండురాజు చం|ద్రవంశకర్తలలో ఒకడుకదా! (సంపా) 


వ. అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తతసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు 
సంపూర్ణం బగుడును. 103. 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; ఎప్పటి అట్టు+అ= ఎప్పటివలెనే; కుంతీదేవి; వాయుదేవున్‌; 

ఆరాధించి; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన అను[గ్రహంచేత; గర్భంబున్‌; తాల్చి= ధరించి; సంవత్సరంబు= ఒక్క సంవత్సరం; 

సంపూర్ల్ణ్లంబు= పూర్తి; అగుడును= కాగా. 

తాత్పర్యం: అని ఆజ్ఞాపించగా ఎప్పటివలెనే కుంతీదేవి వాయుదేవుడిని పూజించింది. అతనిదయవలన గర్భం 

తాల్ఫింది. ఒకఏడాది పూర్తి కాగానే - 


చ. సుతుంయడు నభస్వదంశమున సుస్థెరుం డై యుదయించినన్‌ మహా 
యతికృత జాతకర్ము( డగు నాతని కాతతవీర్యవిక్రమో 
న్నతునకు భీమసేను€ డను నామము. దా నొనరించె దివ్యవా 
కృతి శతశ్ళంగశైల నివసన్మునిసంఘము సంతసిల్ల(గన్‌. 104 


ప్రతిపదార్థం: సుతుండు= కుమారుడు; నభస్వత్‌+అంశమునన్‌= వాయుదేవునియొక్క అంశంచేత; సుస్థిరుడు+ఐ= మిక్కిలి 
నిలుకడ కలవాడై; ఉదయించినన్‌= పుట్టగా; మహా, యతి, కృత, జాతకర్ముండు= గొప్ప బుషులచే చేయబడిన జాతకర్మం 
కలవాడు; అగు, ఆతనికిన్‌= ఆ వాయుపు(త్రునికి; ఆతత, వీర్య, విక్రమ+ఉన్నతునకు= అధికబలపరాక్రమాలచేత గొప్పవాడైన 
వానికి; దివ్య, వాక్‌+సతి= ఆకాశవాణి; తాన్‌= తను; శతశ్చంగ, శైల, నివసత్‌+ముని, సంఘము= శతశ్చంగ పర్వతం మీద 
నివసించే మునుల సమూహం; సంతసిల్లంగన్‌= సంతోషింపగా; భీమసేను(డు; అను; నామమున్‌= పేరును; ఒనరించెన్‌= 
చేసింది. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 517 


తాత్సర్యం: వాయుదేవునిఅంశతో మహాబలవంతు డైనకొడుకు పుట్టగా, మహర్షులు అతనికి జాతకర్మ చేశారు. 
అధికబలపరా[క్రమాలచేత ఉన్నతు డైన ఆ బాలునికి శతశృంగపర్వతంమీద నివసించే మహర్షు లందరూ 
సంతోషించేటట్టుగా ఆకాశవాణి భీమసేను డని నామకరణం చేసింది. 

విశేషం: ఈ పద్యరచనలో ప్రసాదగుణం పోషింపబడింది. మునిసంఘం పొందిన సంతోషానికి కారకుడైన భీమునిపుట్టుకను 
ఆ గుణంలో వర్ణించటం జౌచిత్యం. ధర్మజుని పుట్టుకను వర్లించిన పద్యంలో (5-94) సంయుక్తాక్షరమైన తవర్ణాన్ని ప్రాసగా 


నిలపటంవలన ధర్మజుడు నాయకుడు కాగా, ఈ వృత్తంలో అసంయుక్త మైన తకారం ప్రాసగా నిలపటంవలన భీమసేనుడు 
అనునాయకుడుగా ఎల్లప్పుడు అన్నను అనుసరించి ఉంటా డని ఛందళ్ళ్శిల్పంతో నన్నయ సాధించినవస్తుధ్వని. (సంపా.) 


దుర్యోధనాదుల జననము (సం.1-107-24) 


క, _అనిలజు పుట్టిన దివసము - నన యట దుర్యోధనుండు నరనుత ! ధృతరా 

ప్తునకున్‌ గాంధారికి న । గ్ర నందను(డు ఘనుడు పుట్టె గలియంశమునన్‌. 105 
ప్రతిపదార్థం: నరనుత= జనులచేత పొగడబడేవాడా! ఓ జనమేజయ మహారాజా!; అనిలజు, పుట్టిన, దివసమునన= 
వాయుదేవుని కుమారు డైన భీమసేనుడు పుట్టినరోజే; అట= హస్తినాపురంలో; కలి, అంశమునన్‌ = కలియొక్క అంశంలో; 
గాంధారికిన్‌; ధృతరాష్ట్రునకున్‌; అ(గ్ర, నందను(డు= పెద్దకొడుకు; ఘనుండు= గొప్పవాడు; దుర్యోధనుండు; పుట్టైన్‌. 
తాత్పర్యం: ఓ జనమేజయమహారాజా! వాయుపుత్రుడు భీముడు పుట్టినరోజే, హస్తినాపురంలో గాంధారీ ధృతరాష్టులకు 
కలిఅంశతో పెద్దకొడుకుగా గొప్పవాడైన దుర్యోధనుడు పుట్టాడు. (అని వైశంపాయనమహర్షి చెప్పటం ప్రారంభించాడు.) 


శా. ఆదుర్యోధనుం డుద్ధవిల్లుడును గ్రవ్యాదారవంబుల్‌ శివా 

నాదంబుల్‌ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్‌ 

భూదిక్కంపముగాం. జెలంగె విగతాంభోభృన్నభోవీథియం 

దాదిత్యద్యుతి మాయగా గురిసె నుగ్రాసృజ్మహావర్నముల్‌. 106 
ప్రతిపదార్థం: ఆ, దుర్యోధనుండు; ఉద్భవిల్దుడును= పుట్టగా; (క్రవ్యాద+ఆరవంబుల్‌= క్రూరమృగాల అరుపులు; శివా, 
నాదంబుల్‌= ఆడునక్కలయొక్క కూతలు; మద, ఘూక, ఘూంకృతులు= మదించిన గుడ్డగూబల ఘూంకారాలు; నానా, 
రాసభ, ధ్వానముల్‌= అనేకవిధా లైన గాడిదల ఓండ్ర శబ్దాలు; భూ, దిక్‌+కంపము, కాన్‌= భూమికి, దిక్కులకు చలనం 
కలిగేటట్టు; చెలంగెన్‌= మోగాయి; విగత+అంభస్‌+భృత్‌+నభస్‌+వీథి, అందున్‌= పోయిన మేఘాలు కల ఆకాశమార్గంలో; 
ఆదిత్య, ద్యుతి= సూర్యునియొక్క కాంతి; మాయలాన్‌= నశించేటట్టుగా; ఉ(గ్ర+అస్ఫక్‌+మహా, వర్షముల్‌= భయంకర మైన 
నెత్తుటి పెనువానలు; కురిసెన్‌= కురిశాయి. 
తాత్సర్యం: దుర్యోధనుడు పుట్టగానే క్రూరమృగాల అరుపులు, నక్కలకూతలు, మదించినగుడ్లగూబల ఘూంకారాలు, 
నానావిధా లైన గాడిదల ఓం(డ్రలు, భూమి, దిక్కులు కంపించే విధంగా చెలరేగాయి. ఆకాశంలో నీటిని ధరించిన 
మేఘాలు తొలగి, సూర్యకాంతి మాసేటట్టుగా భయంకర మైన పెద్దనెత్తుటివానలు కురిశాయి. 


విశేషం: ఇవి అన్నీ లోకోపద్రవాన్ని సూచించే అపశకునాలు. పాండురాజుపెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకరాలైన 
శుభశకునాలు కలిగాయి. ధృతరా(్షుని పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైన అపశకునాలు కలిగాయి. ఇవి 


518 శ్రీమదాంధ్ర నుహాభారతను 


భావికథలో కురువంశంలో వా ళ్ళిద్దరూ వరుసగా నిర్వహించే నిర్మాణాత్మక, విధ్వంసకాత్మకపాత్రల (ప్రవృత్తులను ధ్వనింప 

చేస్తున్నాయి. 

వ. మటియు దుర్యోధనజన్మానంతరంబున ధృతరాష్తునకు వైశ్యాపుత్తుం డయిన యుయుత్సుండు పుట్టె, నంత 
గాంధారికి నొక్కొక్కదివసంబున నొక్మొక్కరుండుగా( గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ 
విందానువింద దుర్ధర్ష సుబాహు దుప్త్రధర్న్షణ దుర్మర్షణ దుర్ముఖ దుష్మర్ధ కర్ణ వివింశతి వికర్ణ శల సత్వ సులోచన 
చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దురద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్టనాభ సునాభ నందోపనందక 
చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి 
బలవర్ధ నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృఢక్షత్త సోమకీ 
ర్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష 
దురాధర దుర్హయ దృధహస్త సుహస్త వాతవేగ సువర్ణ ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి 
ధనుర్హ రోగ్ర భీమరథ వీరబాహ్వ లోలు పాభయ రౌద్రకర్మ ధృడరథాశ్ర యానాధ్భష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి 
దీర్హరోమ దీర్హబాహు వ్యూఢోరు కనకద్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు పుట్టిన. 107 

ప్రతిపదార్థం: మజియు; దుర్యోధన, జన్మ+అనంతరంబున= దుర్యోధనునిపుట్టుక తర్వాత; వైశ్యా, పుత్రుండు+అయిన= 

కోమటి స్త్రీ కొడుకైన; యుయుత్సుండు; పుట్టెన్‌; గాంధారికిన్‌; ఒక్కొక్క, దివసంబునన్‌= ఒక్కొక్క రోజు; ఒక్కొక్కరుండుగాన్‌= 
ఒక్కొక్కడుగా; క్రమంబునన్‌= వరుసగా; దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలైనవారు; అనంగాన్‌; నూర్వురు= వందమంది; 
కొడుకులు= కుమారులు; పుట్టినన్‌= పుట్టగా. 


తాత్పర్యం: అంతేకాక, దుర్యోధనుడు పుట్టినతరువాత ధృతరాష్ట్రునికి వైశ్యకులపత్నివలన యుయుత్సు డనే 
కొడుకు పుట్టాడు. ఆ తరువాత గాంధారికి రోజు కొక్కడుగా దుశ్ళాసనాదులు వరుసగా పుట్టారు. (వారిపే ర్లన్నీ 
పై వచనంలో వరుసగా ఉన్నాయి). ఈ విధంగా మొత్తం నూరుగురుకొడుకులు పుట్టారు. 


తే. ఆ తనూజుల కందటి కనుజ యై ల। తాంగి దుశ్శల యను కూంతు రమరం బుట్టె ; 

నందు దౌహిత్రవంతుల దైన్య పుణ్య । గతియు గాంతు నే నని పొంగం గౌరవుండు. 108 
ప్రతిపదార్థం: ఆ, తనూజులకు+అందటకున్‌= ఆ కుమారులందరికి; అనుజ+ఐ= అనుసరించి పుట్టిన దై - అనగా చెల్లె 
లై; లతా+అంగి= తీగవంటి దేహం కలది; దుశ్ళల; అను; కూతురు; అమరన్‌= ఒప్పుగా; పుట్టెన్‌; అందున్‌= ఆమెయందు; 


దౌహిత్రవంతులది+ఐన= కూతురియొక్క కొడుకులు కలవారిది అయిన; పుణ్య, గతియున్‌= పుణ్యలోకంకూడ; నేనున్‌ 
కాంతున్‌= పొందుతాను; అని= ఆ విధంగా; కౌరవుండు= ధృతరాష్ట్రుడు; పొంగెన్‌= సంతోషించాడు. 


తాత్సర్యం: ఆ కొడుకు లందరికి చెల్లెలుగా సుకుమారి అయి దుశ్ళల అనే కూతురు పుట్టింది. ఆమెవలన 
దౌహిత్రులు కలవాళ్ళు పొందేపుణ్యలో కాన్నికూడా పొందుతా నని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. 
విశేషం: దుహిత అంటే కూతురు అని అర్థం. ఆమెకొడుకు దౌహి(త్రుడు. 


వ. ఇట్లేకోత్తరశతపు త్రులం బడసి కృతార్థుండై యున్న ధృతరాష్తుకడకు భీష్మవిదురాది బంధుజనంబులు( 
బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనాం డేకాంతంబున ని ట్లనిరి. 109 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 519 


ప్రతిపదార్థం: ఇటు: ఏకోత్తర, శత, పుత్రులన్‌= నూటొక్కమంది కొడుకులను కూతుండ్రను (100మందికొడుకులు, 
ఒకకూతురు); పడసి= పొంది; కృత+అర్జ్భుండు+ఐ= తీరిన కోరిక కలవాడై; ఉన్న; ధృతరాష్టు, కడకు= ధృతరాష్ట్రునిదగ్గరకు; 
భీష్మ, విదుర+ఆది, బంధు, జనంబులున్‌= భీష్ముడు, విదురుడు మొదలైన బంధువులు; పురోహిత, ప్రముఖ, (బ్రాహ్మణ, 
వరులును= పురోహితులు మొద లైన (బ్రాహ్మణ శ్రేష్టులు; వచ్చి; ఒక్కనాండు; ఏకాంతంబునన్‌= ఒంటరిగ; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ఈ విధంగా నూటొక్కమంది పిల్లల్ని పొంది కోరిక తీరిన ధృతరాష్ట్రుని దగ్గరకు భీష్ముడు, విదురుడు 
మొదలైన బంధువులు, పురోహితులు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ణులు వచ్చి ఒంటరిగా అతనితో ఇట్టా అన్నారు. 


క. మన దుర్యోధను జన్మం । బున. బెక్కులు దుర్నిమిత్తములు పుట్టై జగ 
జ్ఞనసంక్షయజననుం డగు । నని పలికెద రెటుక గల మహాత్ములు వానిన్‌. 110 


ప్రతిపదార్థం: మన, దుర్యోధను, జన్మంబునన్‌= మనదుర్యోధనుడు పుట్టినప్పుడు; దుర్‌+నిమిత్తములు= చెడ్డశకునాలు; 
పెక్కులు= చాల; పుట్టెన్‌; ఎణుక= జ్ఞానం; కల= ఉన్న; మహాత్ములు; వానిన్‌= ఆ దుర్యోధనుడిని; జగత్‌+జన+సంక్షయ, 
జననుండు= లోకంలోని (ప్రజలకు నాశనం కలిగించేవాడు; అగున్‌, అని= అవుతాడు అని; పలికెదరు= చెప్పుతారు. (చెప్పారు). 


తాత్పర్యం: మన దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేకదుళ్ళకునాలు పుట్టాయి. జ్ఞానులైన మహాత్ములు వాడు లోక 
జననాశకు డని అంటారు.(అన్నారు). 


క కులమునకు నఖిలలోకం । బులకు నపాయంబు సేయు పురుషాధము ని 
మ్ముల దూషించి జగంబును | గులమును రక్షించు టుజదె కువలయనాథా! 111 


ప్రతిపదార్థం: కువలయనాథా= భూమికి ప్రభువు అయినవాడా!; కులమునకున్‌= వంశానికి; లోకంబులకున్‌= అన్ని లోకాలకు; 
అపాయంబు= కీడు; చేయు; పురుష+అధమున్‌= పురుషులలో నీచుడిని; ఇమ్ముల= సంతోషంతో; దూషించి= విడిచివేసి; 
జగంబును= లోకాన్ని; కులమును= వంశాన్ని; రక్షించుట; ఉజదు+ఎ= తగదా? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కులానికీ, లోకాలకూ కీడు కల్గించే నీచుడైన ఈ దుర్యోధనుడిని వదలివేసి, 
లోకాన్నీ, కులాన్నీ రక్షించటం తగదా? (తగునని భావం.) 


వ. “కావున నిప్పడ దుర్యోధను దూషింతము; నీకు వెండియు. బు త్రశతంబు సంపూర్ణంబయి పెరుగుచున్నయది' 
యనిన ధ్భతరాష్రుండు పుత్తమోహంబున నప్పలుకులు విన నొల్లకుండె; నంత నట శతశృ్చంగంబునం గుంతీదేవి 
భీమసేను సుపుత్తుం బడసి, దశమదివసంబున వేల్పులకు మొక్క గొడుకు నెత్తుకొని దేవగ్భహంబునకు( బోవునెడ 
నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్ది యయి పయికి లంఘించిన. 112 


ప్రతిపదార్థం: కావునన్‌; ఇప్పుడు+అ= ఇప్పుడే; దుర్యోధను; దూషింతము= వదలి వేద్దాం; నీకున్‌; వెండియున్‌= మరియు; 
పుత్రశతంబు= వందమందికొడుకులు; సంపూర్షంబు+అయి= నిండుగా; పరుగుచు+ఉన్న అది = పెరుగుతూ ఉన్నారు; 
అనినన్‌= అనగా; ధృతరాష్టుండు; పుత్ర మోహంబునన్‌= కొడుకుమీది మమకారంతో; ఆ+పలుకులు= పెద్దలు చెప్పిన ఆ 
మాటలు; వినన్‌= వినటానికి; ఒల్లక+ఉండెన్‌= ఇష్టపడలేదు; అంతన్‌= అప్పుడు; అట= అచ్చట; శతశ్చంగంబునన్‌= శతశృంగ 
పర్వతందగ్గర; కుంతీదేవి; భీమసేనున్‌= భీమసేనుడు అను; సుపుత్రున్‌= చక్కనికుమారుని; పడసి= పొంది; దశమ, 


520 శ్రీమదాంధ్ర నుహాభారతను 


దివసంబునన్‌= పదోరోజు; వేల్పులకున్‌= దేవతలకు; (మొక్కన్‌= (మొక్కుటకై; కొడుకున్‌; ఎత్తుకొని; దేవ, గృహంబునకున్‌= 
దేవాలయానికి; పోవు, ఎడన్‌= పోవుచోట; అతి, విషమ, గహన, గిరి, గహ్యరంబునన్‌, ఉండి= మిక్కిలి మిట్టపల్లాలై (ప్రవేశించడానికి 
సాధ్యం కాని కొండగుహనుండి; ఒక్క; పులి; వెలువడి= బయటకు వచ్చి; ఆమిష+అర్థి, అయి= మాంసంకోరిన దై; పయికిన్‌= 
మీదికి; లంఘించినన్‌= దూకగా. 

తాత్పర్యం: “అందువలన ఇప్పుడే దుర్యోధనుడిని విడిచిపెట్టుము, నీకు ఇంకా వందమందిపిల్లలు నిండుగా 
పెరుగుతున్నారు" అని అనగా, ధృతరాష్ట్రుడు పుత్రమమకారంతో ఆ పలుకులు వినటానికి ఇష్టపడలేదు. అక్కడ 
శతశ్చంగపర్వతంమీద కుంతి భీమసేనుడిని కని, పదోరోజున దేవతలకు మొక్కటానికి ఆ బాలుడిని ఎత్తుకొని 
దేవాలయానికి పోయేచోట - మిక్కిలి మిట్టపల్లాలై ప్రవేశించ సాధ్యం కాని కొండగుహనుండి ఒకపులి బయటకు 
వచ్చి, మాంసాన్ని కోరి మీదికి దూకగా. 


భీమునిశరీరదార్‌ఢ్యము (సం.1-114-11) 


క. వీరుడు పాండుమహీపతి । దారుణ బాణ త్రయమునC దద్వ్యాఘ్రంబున్‌ 

ధారుణి ద్రెళ్ళగ నడుమన । భూరిభుజుం డేసి కాచె బుత్రుం దేవిన్‌. 113 
ప్రతిపదార్థం: వీరుండు; భూరి, భుజుండు= గొప్పభుజాలు కలవాడు; పాండు, మహీపతి= పాండురాజు; దారుణ, బాణ, 
త్రయమునన్‌= భయంకరమైన మూడుబాణాలతో; తద్‌+వ్యాఘంబున్‌= ఆ పులిని; నడుమన్‌+అ= మధ్యలోనే; ధారుణిన్‌= 
భూమిమీద; (త్రైళ్ళంగన్‌= (చచ్చి) పడేటట్టు; ఏసి= కొట్టి; పుత్రున్‌= కొడుకును; దేవిన్‌=భార్యఐన కుంతీదేవిని; కాచెన్‌= 
రక్షించాడు. 


తాత్సర్యం: వీరుడు, బలమైన భుజాలు కలవాడు అయిన పాండురాజు భయంకరాలైన మూడుబాణాలతో 
మధ్యలోనే ఆ పులిని భూమిమీద చచ్చిపడేటట్టు కొట్టి కొడుకు భీముడిని, భార్య కుంతీదేవిని కాపాడాడు. 


క. ఉరు శార్దూల భయంబున(। బరవశ యయి కుంతి యున్న బాలకు(డు శిలో 
త్మరముపయి( బడియె దన ని । ప్టురతనుహతిం జేసి రాలు చూర్ణంబులుగన్‌. 114 


ప్రతిపదార్థం: ఉరు, శార్దూల, భయంబునన్‌= పెద్దపులివలన కలిగినభయంతో; కుంతి; పరవశ+అయి= ఒడలు తెలియని 
దై; ఉన్నన్‌= ఉండగా; బాలకుండు; తన, నిష్టుర, తను హతిన్‌= తన కఠినమైన శరీరంయొక్క దెబ్బచేత; రాలు, చూర్షంబులుగన్‌= 
రాళ్ళు పొడి అయ్యేటట్టు; చేసి; శిలా+ఉత్కరము, పయిన్‌= రాళ్ళ సమూహంమీద - కొండమీద; పడియెన్‌= పడినాడు. 


తాత్సర్యం: పెద్దపులివలన కలిగినభయంతో కుంతీదేవి శరీరం స్వాధీనం తప్పగా, బాలుడు భీముడు (కిందపడ్డాడు. 
కఠినమైన అతనిశరీరం తాకిడికి ఆ కొండమీది రాళ్ళు పొడి అయ్యాయి. 


వ. దానిం జూచి పాండురాజు సంభ్రమంబున( బఅతెంచి విస్మితుం డై కొడుకు నెత్తికొని కుంతీదేవిం దోడ్కొని వేల్పులకు 
మ్రొక్కించి మగుడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖం బుండి, గాంధారీధృతరాష్టులకు( బుత్తశతంబు పుట్టుట విని, 
బుషులవలన దివ్యమంత్రోపదేశంబు.. గొని. 115 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 521 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి; పాండురాజు; సంభ్రమంబునన్‌= వేగిరపాటుతో; పజితెంచి= వచ్చి; విస్మితుండు+ఐ= ఆశ్చర్య 
పడినవాడై; కొడుకున్‌; ఎత్తుకొని; కుంతీదేవిన్‌; తోడ్కొని= తనతో తీసికొని; వేల్పులకున్‌= దేవతలకు; (మొక్కించి; మగుడి= 
మరలి; నిజ+ఆశ్రమంబునకున్‌= తనయొక్క ఆశ్రమానికి; వచ్చి; సుఖంబు, ఉండి= సుఖంగా ఉండి; గాంధారీ, ధృతరాసులకున్‌; 
పుత్ర శతంబు= వందమందికొడుకులు; పుట్టుట విని; బుషులవలనన్‌; దివ్య, మం(త్ర+ఉపదేశంబున్‌; కొని= (గ్రహించి. 


తాత్సర్యం: దానిని చూచి పాండురాజు వేగిరపాటుతో వచ్చాడు. ఆశ్చర్యపడి ఆ కొడుకును ఎత్తికొన్నాడు. కుంతీదేవిని 
తోడ్కొని దేవతలకు (మొక్కించి, తిరిగి తనఆ(శ్రమానికి వచ్చి సుఖంగా ఉండగా, గాంధారీ ధృతరాష్ట్రులకు 
వందమందికొడుకులు పుట్టా రని విని, బుషులవలన దివ్యమం(త్రోపదేశాన్ని పొంది. 


ఇంద్రప్రసాదంబున( గుంతి కర్ణును. డుదయించుట (సం.1-114-15) 


క. కొడుకుం ద్రిలోక విజయుం । బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం 
దొడ(గె సురరాజు నెడలో । నిడికొని యేకాగ్రబుద్ది నేకాంతమునన్‌. 116 


ప్రతిపదార్థం: (త్రిలోక, విజయున్‌= మూడులోకాలను జయించేవాడిని; కొడుకున్‌; పడయుదును= పొందుతాను; అని= అని 
తలచి; ఘోరము+అగు= భయంకర మైనట్టి; తపంబు; సురరాజన్‌= దేవతలరా జైన దేవేంద్రుడిని; ఎడలోన్‌= మనస్సులో; 
ఇడికొని= ఉంచుకొని; ఏక+అ(గ్ర, బుద్దిన్‌= ఒకదానిమీదే లగ్నమైన మనస్సుతో; ఏకాంతమునన్‌= ఒంటరిగా; ఒనరింపన్‌= 
చేయడానికి; తొడరాన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: ముల్లోకాలను జయించగల కొడుకును పొందా లని దేవేంద్రుడిని ధ్యానిస్తూ ఏకాగ్రబుద్దితో, ఏకాంతంగా 
గొప్పతపస్సు చేయడానికి పూనుకొన్నాడు. 


విశేషం: కథలో కారణం చెప్పకుండా కార్యాలు జరుగుతున్నట్టు చెప్పటం (ప్రసన్నకథాకవితలో ఒకశిల్పం. వందమంది 
కొడుకులు ధృతరాష్ట్రునికి పుట్టా రని వినగానే పాండురాజు దివ్యమం(త్రాల ఉపదేశం పొందాడు; ఒంటి కాలిమీద గొప్పతపస్సు 
చేశాడు. (త్రిలోకవిజయుడైన కొడుకును కోరుకొన్నాడు. ఈచర్యకు కారణం కథలో స్పష్టంగా లేదు. కాని లో నారసి చూస్తే 
కారణం స్పష్టమౌతుంది. ధార్తరాష్టులు నూరుగురు ఏకమైతే మూడులోకాలనే జయించగలరేమో, ధర్మరక్ష కులరక్షకులైన 
ధర్మజ భీము లిద్దరూ ధార్తరాష్టుల ధాటికి నిలువలేకపోవచ్చును. త్రిలోకవిజయుడైన పుత్రుడుమాత్రమే ధార్తరాష్రులకు 
దీటుగా నిలిచి, పాండవ (ప్రాభవాన్ని, లోకాధిపత్యాన్ని నిలుపగల డనే భావం పాండురాజులో కలిగినట్లు స్పష్టమౌతూజంది. 
అందుకే త్రిలోకవిజయుడైన పుత్రునికొరకు త్రిలోకాధిపతిని ఆరాధించటం. (సంపా.) 


వ. ఇట్లతి నిష్ట నేకపాద స్టితుం డయి తపంబు సేయుచు గుంతి నొక్కసంవత్సరంబు వ్రతంబు సేయం బంచియున్న 
నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై. 117 


ప్రతిపదార్థం: ఇట్టు; అతి, నిష్టన్‌= మిక్కిలి నియమంతో; ఏక, పాద, స్థితుండు+అయి= ఒకపాదంమీదనే నిలిచి ఉన్నవాడై 
- అనగా ఒంటి కాలిమీద నిలబడి; తపంబు, చేయుచున్‌= తపస్సు గావిస్తూ; కుంతిన్‌; ఒక్క, సంవత్సరంబు; (వ్రతంబు 
చేయన్‌= వ్రతం చేయటానికై; పంచి= ఆజ్ఞాపించి; ఉన్నన్‌= ఉండగా; ఆ+పాండురాజునకున్‌= ఆ పాండురాజునకు; ఇంద్రుండు= 
మహేంద్రుడు; (ప్రత్యక్షంబు+ఐ= ఎదుట కన్పించినవాడై. 


522 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్సర్యం: ఈ విధంగా మిక్కిలినిష్టతో ఒంటికాలిమిద నిలబడి తాను తపస్సు చూస్తూ, కుంతీదేవిని ఒక 
సంవత్సరం (వ్రతం చేయవలసిందిగా ఆజ్ఞాపించి ఉండగా, ఆ పాండురాజుకు దేవేంద్రుడు ప్రత్యక్షమై. 


క, 'పుత్తు(డు నీ కుదయించు న । మిత్తక్షయకరు(డు బంధుమిత్రాంబుజ స 

నిత్రుం' డని వర మిచ్చిన । ధాత్తీపతి పొంగి పృథకు( దా ని ట్లనియెన్‌. 118 
ప్రతిపదార్థం: నీకున్‌; అమి(త్ర, క్షయ, కరు(డు= మిత్రులు కాని వాళ్ళను నాశం చేసేవాడు - అంటే శత్రువులను నాశనం 
చేసేవాడు; బంధు, మిత్ర+అంబుజ, సత్‌+మి(త్రుండు= చుట్టాలు, స్నేహితులు అనే పద్మాలకు చక్కని సూర్యునివంటివాడు; 
పుత్రుడు; ఉదయించును= పుట్టుతాడు; అని= ఆ విధంగా; వరము+ఇచ్చినన్‌= వరం ఇయ్యగా; ధాత్రీ, పతి= పాండురాజు; 
పొంగి= మిక్కిలి సంతోషించి; తాన్‌= తాను; పృథకున్‌= కుంతీదేవికి; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: “నీకు శత్రువులను నాశనం చేసేవాడు, బంధువులు, స్నేహితులు అనే పద్మాలకు సూర్యుని వంటివాడు 
అయినకొడుకు పుడతాడు” అని వరం ఇవ్వగా పాండురాజు ఎంతో సంతోషించి కుంతీదేవితో ఇట్లా అన్నాడు. 
విశేషం: పాండురాజు వరం కోరినట్టు చెప్పకుండా, ఇంద్రుడే తనంతట తాను వర మిచ్చినట్లు చెప్పటం ఇక్కడ విశేషం. 
శత్రువులను సంహరించేవాడు, బంధువులను సంతోషపెట్టేవాడు అయిన కొడుకు పుట్టుతా డని ఇంద్రునివరం. నిజానికి 
అటువంటి కొడుకు కావా లన్నది పాండురాజు మనసులోనికోరిక. ఆ శత్రువు లెవరు? ఆ బంధువు లెవరు? - అనే (ప్రశ్నలకు 
సమాధానం కాలం చెప్పవలసిందే. సారమతులు లో నారసి భావించతగిందే. 
క. ధనమున విద్యను సంతతి దనిసిన వా రెందు. గలరె? ధవళేక్షణ ! కా 

వున నా కింకను బలువురం ।; దనయుల6 బడయంగ వలయు ధర్మువు పేర్షిన్‌. 119 
ప్రతిపదార్థం: ధవళ+-ఈక్షణ= తెల్లని కన్నులు కలదానా! ధనమునన్‌= ధనంచేత; విద్యను= విద్యచేత; సంతతిన్‌= 
సంతానంచేత; తనిసినవారు= తృప్తిపాందినవారు; ఎందున్‌= ఎక్కడైనా; కలరె= ఉన్నారా?; కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; 
ఇంకను= ఇంకా; పలువురన్‌= పెక్కుమందిని; తనయులను= పుత్రులను; ధర్మువు, సేర్మిన్‌= ధర్మంయొక్క అతిశయంచేత; 
పడయంగవలయున్‌= పొందాలి. 
తాత్సర్యం: ఓ కుంతీ! లోకంలో ధనం, విద్య, సంతానం విషయాలలో తృప్తి పొందినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 
అందువలన నా కింకా ఎందరో కొడుకులను ధర్మమార్గంలో పొందా లని ఉన్నది. 


చ. అమరగణంబులోన6 బరమార్థమ యింద్రుండు పెద్ద, సర్వలో 

కములకు వల్లభుం డత(డ కావున నయ్యమరాధిపప్రసా 

దమున సుతున్‌ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం 

శము వెలుంగింపంగాం బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్‌. 120 
ప్రతిపదార్థం: అమర, గణంబులోనన్‌= దేవతలసమూహంలో; పరమ+అర్థము+అ= సత్యంగానే; ఇంద్రుండు; పెద్ద= పెద్దవాడు, 


గొప్పవాడు; అతడు+అ= అతడే; సర్వ, లోకములకున్‌= అన్ని లోకాలకు; వల్లభుండు= రాజు; కావునన్‌= అందుచేత; 
ఆ+అమర+అధిప, (ప్రసాదమునన్‌= ఆ దేవతలరాజుయొక్క దయతో; సుర+ఇం(ద్ర,సమున్‌= దేవేంద్రునితో సమాను డైనవాడిని; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 523 


ధర్మ సమన్వితున్‌= ధర్మంతో కూడినవాడిని; సర్వ, జగత్‌+రక్షణ, క్షమున్‌= లోకా లన్నింటిని కాపాడటంలో సమర్ధుడు 
అయినటువంటివాడిని; అస్మదీయ, వంశము = నా వంశం; వెలుంగింపంగాన్‌= ప్రకాశింప చేయటానికి; సుతున్‌= కుమారుని; 
పడయు= పొందుము. 


తాత్పర్యం: దేవతలలో నిజంగా దేవేంద్రుడు పెట్ట, అతడే లోకాల కన్నింటికి రాజు. అందువలన ఆ దేవేంద్రుని 
దయతో అతనితో సమాన మైనవాడు, ధర్మాత్ము డైనవాడు, అన్నిలోకాలను రక్షించటంలో సమర్హు డైనవాడు, నా 
వంశాన్ని వెలిగించేవాడు అయినకొడుకును పొందుము. 


వ. అని నియోగించినం గుంతియు. దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినం 


దత్రసాదంబున( గుంతికి. 121 


ప్రతిపదార్థం: అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; కుంతియున్‌; తొల్లిటి, అట్టు+అ= ఇదివరకటివలెనే; దుర్వాసుండు; 
ఇచ్చిన= (ప్రసాదించిన; మంత్రంబునన్‌= మం(త్రంచేత; ఇంద్రున్‌= ఇంద్రుని; ఆరాధించినన్‌= పూజించగా; తద్‌+ప్రసాదంబునన్‌= 
అతని దయతో; కుంతికిన్‌. 


తాత్పర్యం: అని పాండురాజు ఆజ్ఞాపించగా; కుంతికూడ ఇదివరకటివలెనే దుర్వాసు డిచ్చినమం(త్రంతో ఇంద్రుడిని 
ప్రార్థించగా అతనిదయతో కుంతికి. 


క. స్థిరపారుషుండు లోకో । త్తరుం డుత్తరఫల్లునీప్రథమపాదమునన్‌ 
సురరాజునంశమున భా । సురతేజు(డు వంశకరు(డు సుతు€ డుదయించెన్‌. 122 


ప్రతిపదార్థం: స్థిర, పౌరుషుండు= నిలకడైన పౌరుషం కలవాడు; లోక+ఉత్తరుండు= లోకంలో శ్రేష్టుడు; భాసుర, తేజుండు= 
ప్రకాళిస్తు జసు కలవాడు; వంశ, (డు= వంశా ఎవాడు; సుతు(డు= ; సుర, రాజు, అం = 
ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడు; వంశ, కరుండు= వంశాన్ని నిలిపేవాడు; సుతుండు= కుమారుడు; సుర శమునన్‌: 
దేవేంద్రుని అంశంతో; ఉత్తర ఫల్లునీ, ప్రథమ, పాదమునన్‌= ఉత్తరఫల్లునీనక్షత్రం మొదటిపాదంలో; ఉదయించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: స్థిరమైనపౌరుషం కలవాడు, లోకంలో కెల్ల శ్రేష్టుడు, (ప్రకాశించే తేజస్సు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు 
అయినకుమారుడు, దేవేంద్రునిఅంశతో ఉత్తరఫల్నునీనక్షత్రప్రథమపాదంలో జన్మించాడు. 


విశేషం: పాద మనగా నాల్లోవంతు. 

వ. అయ్యవసరంబున. 

ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో 123 
తాత్సర్యం: ఆ సమయంలో. 


సీ. “వను కార్తవీర్యుకంటెను వీరు. డగుట నర్జుననామ మీతండ యొనరఈ దాల్లు; 
నీతండ యని బురుహూతాదిసురుల నోడించి ఖాండవము దహించు బలిమి; 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీతండ నిఖిలావనీతలేశుల నోర్హి రాజసూయము ధర్మరాజు నునుచు; 
నీతండ వేల్పులచేత దివ్యాస్తముల్‌ వడసి విరోధుల నొడుచు( గడిమి' 


ఆ. ననుచు నవపయోదనినదగంభీర మై । నెగసె దివ్యవాణి గగనవీథిం 
గురిసె. బుష్పవృష్టి, సురదుందుభఖిధ్వనుల్‌ । సెలం౧ి సకలభువనవలయ మద్రువ. 124 


ప్రతిపదార్థం: విను; కార్య్యవీర్యుకంటెన్‌; వీరుండు; అగుటన్‌= అవటంచేత; అర్జున, నామము= అర్జును డనే పేరు; ఒనరన్‌= 
ఒప్పేటట్టు;: తాల్చ్బున్‌= ధరిస్తాడు; ఈతండు+అ= ఇతడే; అనిన్‌= యుద్దంలో; పురుహూత+ఆది, సురులన్‌= ఇంద్రుడు 
మొదలైన దేవతలను; ఓడించి; బలమిన్‌= పరాక్రమంతో; ఖాండవము= ఖాండవవనాన్ని; దహించున్‌= కాల్చును; ఈతండు+అ= 
ఇతడే; నిఖిల+అవనీతల+-ఈశులన్‌= మొత్తం భూమిమీది రాజులను; ఓర్చి= జయించి; రాజసూయము= రాజసూయయాగంలో; 
ధర్మరాజున్‌= ధర్మరాజును; ఉనుచున్‌= ఉంచుతాడు; ఈతండు+అ= ఇతడే; వేల్పులచేత= దేవతలచేత; దివ్య+అ(స్తముల్‌= 
దేవతా సంబంధమైన బాణాలు; పడసి= పొంది; కడిమిన్‌= పరా(క్రమంతో; విరోధులన్‌= శత్రువులను; ఒడుచున్‌= ఓడిస్తాడు; 
అనుచున్‌= అంటూ; నవ, పయోద, నినద, గంభీరము+ఐ= (క్రొత్త మేఘంయొక్క ఉరుమువలె గంభీరమై; దివ్య, వాణి= 
దేవతా సంబంధ మైన పలుకు; గగన, వీథిన్‌= ఆకాశవీధిలో; నెగసెన్‌= వ్యాపించింది; పుష్ప, వృష్టి= పూలవాన; కురిసెన్‌; సుర, 
దుందుభి, ధ్వనుల్‌= దేవతలయొక్క నగారాల మోతలు; సకల, భువన, వలయము= మొత్తం భూమండలం; అద్రువన్‌= 
అదిరేటట్టు; చెలంగెన్‌= (మోగాయి. 


తాత్పర్యం: 'ఇతడు కార్త్యవీర్యునికన్నా వీరుడు కావటంచేత అర్జునుడు అనేపేరు వహిస్తాడు. యుద్దంలో ఇంద్రాది 
దేవతలను ఓడించి, పరాక్రమంతో ఖాండవాన్ని దహిస్తాడు. భూమిమీద రాజు లందరినీ జయించి, ధర్మరాజుచేత 
రాజసూయయాగాన్ని చేయిస్తాడు. దేవతలవలన దివ్యాస్రాలు పొంది శత్రువులను జయిస్తాడు అని ఆకాశవాణి 
క్రొత్త మేఘం మోసిన ఉరుమువలె గంభీరంగా పలికింది. పూలవాన కురిసింది. భూమండలం దద్దరిల్లేటట్టు దేవ 
దుందుభులు (మోగాయి. 


విశేషం: పుట్టుకను కందపద్యంలో వర్షించి; మహిమను సీసపద్యంలో వివరించటం నన్నయ (ప్రదర్శించిన పద్యవిద్యాప్రాఢి. 
ధర్మజభీములు స్థిరపాత్రలుగాను, అర్జ్హునునిపాత్ర వికాసదశలను పొందేదిగాను చిత్రించటం భారతకథలో కనపడుతుంది. 
ధర్మజు డనే ధర్మశక్తికి భీముడు భౌతికబలాన్ని కూర్చేవాడు; అర్జునుడు దైవబలాన్ని అనుసంధించేవాడు. ఆ భేదం చెప్పటం 
నన్నయ వస్తుశిల్పం. -ఈతండి ఏవార్థకమైన తదర్ధ్హకసర్వనామాలను మూడుచరణాలలో మొదట వాడి, అర్జునుని పరిణామ 
స్థితులను నన్నయ కథలో చక్కగ సూచించాడు. ఏవార్థకం అర్జునుని అనన్యపరాక్రమాన్ని ధ్వనింప చేస్తుంది. ఖాండవదహన 
ఘట్టంనుండి అర్జునునికి శ్రీకృష్ణసహాయం, దేవతలవలని దివ్యాస్తలాభం కలగటం ప్రారంభ మౌతుంది. ఇవి భావికథాబీజాలుగా 
ప్రస్తావించి వాటి వివరాలను తెలిసికొనటానికి పఠితలహృదయాలలో ఉత్కంఠను రేకెత్తించటం ప్రసన్నకథాకవి(లి) తార్థయోజనం. 
(సంపా.) 


వ. మటియు మరీచ్యాది ప్రజాపతులును, ధాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, 
భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును, శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, 
మేనకాద్యప్పరసలును, నాశ్వినులును, విశ్వేదేవతలును, మటియు స్వర్గంబున నున్నరాజులుం జను దెంచిన.125 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 525 


ప్రతిపదార్థం: మజియున్‌; మరీచి+ఆది, ప్రజాపతులును= మరీచి మొద లైనబ్రహ్మలు, ధాతృ+ఆది, ద్వాదశ+ ఆదిత్యులును= 
ధాత మొదలైన పన్నెండుమంది సూర్యులు; మృగవ్యాధ+ఆది, రుద్రులు= మృగవ్యాధుడు మొదలైన రుద్రులు; ధర+ఆది, 
వసువులును= ధరుడు మొదలైనవసువులు; భరద్వాజ+ఆది, మహర్షులును= భరద్వాజుడు మొదలైన మహామునులు; 
భీమసేన+ఆది, గంధర్వులును= భీమసేనుడు మొదలైన గంధర్వులు; శేష+ఆది, మహా, నాగ, ముఖ్యులును= శేషుడు 
మొదలైన సర్సశ్రేష్టులు; వైనతేయ+ఆది, ఖచరులును= వైనతేయుడు మొదలైన ఆకాశసంచారులు; మేనకా+ఆది. అప్పరసలును= 
మేనక మొదలైన అప్పరసలు; అశ్వినులు= అశ్వినీదేవతలు; విశ్వేదేవతలును; మటియున్‌= ఇంకనూ; స్వర్గంబునన్‌+ఉన్న; 
రాజులున్‌; చనుదెంచినన్‌= రాగా. 


తాత్పర్యం: అంతేకాక, మరీచి మొదలైన నవబ్రహ్మలు, ధాత మొదలైన ద్వాదశాదిత్యులు, మృగవ్యాధుడు మొదలైన 
ఏకాదశరు(ద్రులు, ధరుడు మొదలైన అష్టవసువులు, భరద్వాజుడు మొదలైన మహర్షులు, భీమసేనుడు మొదలైన 
గంధర్వులు, శేషుడు మొదలైన సర్పశ్రేష్టులు, గరుత్మంతుడు మొదలైన ఆకాశగమనం కలిగినవాళ్ళు, మేనక 
మొదలైనఅప్పురసలు, అశ్వినీదేవతలు, విశ్వేదేవతలు, ఇంకా స్వర్గంలో ఉన్నరాజులంతా రాగా. 


విశేషం: (ప్రజాపతులు తొమ్మిదిమంది. వారిని నవబ్రహ్మ లంటారు. వారు-భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, 
అత్రి, (క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి. ద్వాదశాదిత్యులు - ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, 
భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మి(తుడు. ఏకాదశరుద్రులు - అజుడు, ఏకపాదుడు, 
అహిర్చుధ్భ్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, (త్యంబకుడు, అపరాబితుడు, ఈశానుడు, (త్రిభువనుడు. (మృగవ్యాధు 
డనగా రుద్రుడు); 


క _శతశ్ళంగనగేంద్రము శత । ధృతి సర్గదినంబపోలె. ద్రిభువనభూత 

ప్రతతిం బరిపూర్ణశోభా । ధృతి నింద్రతనూజుజన్మదినమున నొప్పెన్‌. 126 
ప్రతిపదార్థం: ఇంద్ర, తనూజు, జన్మదినమునన్‌= ఇంద్రునికొడు కైన అర్జునుని పుట్టినరోజు; శతశ్చంగ, నగ+ఇంద్రము= 
శతశ్చంగం అనేపేరు కల పర్వతశ్రేష్టం; (త్రి, భువన, భూత, ప్రతతిన్‌= మూడులోకాలలోని భూతాలసమూహంతో; పరిపూర్ణ, 
శోభా, ధృతిన్‌= నిండుశోభను ధరించటంచేత; శతధృతి, సర్గ, దినంబు+అ పోలెన్‌= (బ్రహ్మయొక్క సృష్టిరోజువలె; ఒప్పెన్‌= 
ప్రకాశించింది. 
తాత్పర్యం: అర్జునుడు పుట్టినరోజు శతశ్చంగపర్వతం మూడులోకాలలోని భూతాలు అక్కడికి రాగా పరిపూర్ణ 
శోభతో (బ్రహ్మదేవుడు సృష్టిచేసేరోజువలె ప్రకాశించింది. 
విశేషం: అలం: ఉత్రేక్ష. ఇందులో అలంకారకృత వస్తుధ్వని ఉన్నది. త్రిభువనాలనుండి పెద్దలు రావటంచేత రెండు 
విశేషార్థాలు స్ఫురిస్తున్నాయి. పాండవులలో మూడులోకాలను దర్శించిన తన విజయగీతాలను పాడించుకొన్నవాడు అర్జును 
డొక్కడే. ఈ భావి కథార్థధ్వని ఒకటి. (బ్రహ్మదేవుడు సృష్టిచేసేరోజేమో అన్న ఉత్రేక్షవలన అర్జును డొక్కడే పాండవులలో 
వంశకారకు డౌతా డని లో నారసినవారిభావనకు అందే మరొక భావికథార్థవస్తుధ్వని. (సంపా.) 
మాలిని : 

సరససురవధూలాస్యంబులున్‌ సిద్ధవిద్యా 

ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం 


526 శ్రీమదాంధ్ర నుహాభారతను 


పురుష లలితగీతంబుల్‌ మహారమ్య మయ్యెన్‌ 

వరముని దివిజాశీర్వాదనాదంబుతోడన్‌. 127 
ప్రతిపదార్థం: సరస, సుర, వధూ లాస్యంబులున్‌= మనోహరా లైన అప్పరసలయొక్క నృత్యాలు; సిద్ద, విద్యాధర, పటు, 
పటహ+ఆతోద్యంబుల్‌= సిద్దుల, విద్యాధరులయొక్క గట్టి తప్పెటల, వీణ, వేణువు, మృదంగం, కాంస్యం (కంచువాద్యం) 
అనే నాలుగు విధాలైన వాద్యాలయొక్క శబ్దాలు; కిన్నరీ, కింపురుష లలిత, గీతంబుల్‌= కిన్నర (స్త్రీల, కింపురుషులయొక్క 
మనోహరాలైన గానాలు; వర, ముని, దివిజ+ఆశీర్వాద, నాదంబుతోడన్‌= ఉత్తము లైన బుషులయొక్క, దేవతలయొక్క 
ఆశీర్ష్వచనశబ్దంతో; మహా, రమ్యము= మిక్కిలి మనోహరం; అయ్యెన్‌= అయింది. 

ల అడ అడ Oa 9 

తాత్సర్యం: మనోహరా లైన అప్పరసల నృత్యాలు, సిద్దవిద్యాధరుల వీణా వేణు మృదంగాదివాద్యాల ధ్వనులు, కిన్నర 
కింపురుషుల లలితగానాలు, మహర్షులు, దేవతలు చేసే ఆశీర్వచనాలశబ్దంతో మిక్కిలి మనోహరంగా ఉన్నది. 
విశేషం: మాలినిపాదంలో వరుసగా న, న, మ, య, య అనే గణా లుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. ప్రాసనియతి 
ఉన్నది.. వరమునిదివిజాశీర్వాదాలతో సహా దేవతల లలితగీతాలు మహారమ్య మయ్యె నని సహోక్తిరమ్యంగా నన్నయ 
వర్లించాడు. వర్ష్యవస్తువుకు తగిన అక్షరరమ్యత రచనాసౌందర్యాంశం. శ్లేష సమతగుణాల నిర్వహణం దానికి పోషణం, కాగా 
మునుల ఆశీస్సులు - తపస్సుచేసి ఇంద్ర పరమేశ్వరాదులను మెప్పించగలిగే అర్జునుని తపోవీరాన్ని, లలితగీతాదులు - 
ధీరలలితుడుగా ప్రదర్శించే అతడి సరసశృంగారవిలాసయశోవీరాన్ని భావింప చేసేవిగా ఉన్నాయి. (సంపా) 


వ. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలన( బురుషత్రయసమానం బయిన పుత్రత్రయంబు వడసి 
భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి 
దనయందు. బుత్ర్తజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. 128 

ప్రతిపదార్థం: పాండురాజును= పాండురాజుకూడ; పరమ+ఉత్సవంబునన్‌= మిక్కిలి వేడుకగా; కుంతివలనన్‌; పురుషు 

త్రయ, సమానంబు+అయిన= పురుషులు ముగ్గురితో (బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో) సమానమైన; పుత్ర, త్రయంబు= 
కొడుకులు ముగ్గురిని; పడసి= పొంది; భువన, త్రయ, రాజ్యంబు= మూడు లోకాలయొక్క పాలనాధికారం; పడసినంతియు+అ= 
పాందినంతగా; సంతసిల్లి= సంతోషించి; కుమారులతోడి; వినోదంబులన్‌= విలాసంగా ఆటలలో; తగిలి= తగుల్కొని - అనగా 


ప్రొద్దు పుచ్చుతూ; ఉన్నంతన్‌= ఉండగా; మాద్రి; తనయందున్‌= తనకు; పుత్ర జన్మంబు= కొడుకులు పుట్టటం; పడయు= 
పొందే; ఉపాయంబు; లేమికి= లేకున్నందుకు; దుఃఖించి; ఆత్మగతంబునన్‌= మనస్సులో. 


తాత్సర్యం: పాండురాజు మిక్కిలివేడుకగా కుంతీదేవివలన (త్రిమూర్తులతో సమానమైన ముగ్గురు కొడుకులను 
పొంది, (త్రిలోకాధిపత్యం పొందినంతగా సంతోషించి, కుమారులతో విలాసంగా ఆటలతో ప్రొద్దు పుచ్చుతూ 
ఉండగా - మాద్రి తనకు కొడుకులు పుట్టేమార్గం లేనందుకు దుఃఖించి, మనస్సులో. 


ఉ. కోరిన కోర్మికిం దగంగం గుంతి సుతత్రయంబు. గాంచె; గాం 
ధారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బొనరంగ. గాంచె; నేం 
బోరచి యాండుయబుట్టువునం బుట్టి నిరర్ధకజీవ నైతి సం 
సారసుఖావహం బయిన సత్సుతజన్మము గానం బోలమిన్‌. 129 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 527 


ప్రతిపదార్థం: కుంతి; కోరిన, కోర్కికిన్‌; తగన్‌+కన్‌= తగినట్టుగ; సుత, త్రితయంబున్‌= కొడుకులు ముగ్గురిని; కాంచెన్‌= 
కన్నది; గాంధారియున్‌= గాంధారికూడా; అక్కడన్‌= హస్తినాపురంలో; సుత, శతంబు= కొడుకులు వందమందిని; ముదంబు= 
ంతోషం; ఒనరంగన్‌= ఒప్పేటట్టు; కాంచెన్‌= కన్నది; ఏన్‌= నేను; పోరచి, ఆడు, పుట్టువునన్‌= నిస్పార మైన స్రీజన్మతో; 
ట్టి; సంసార సుఖ+ఆవహంబు+అయిన= సంసారంలో సుఖాన్ని కలిగించేది ఐన; సత్‌+సుత, జన్మమున్‌= మంచికొడుకుల 
ట్టుకను; కానన్‌పోలమిన్‌= కనలేకపోవటంచేత; నిరర్థక, జీవన్‌= వ్యర్థ మైన బ్రతుకు కలదాన్ని; ఐతిన్‌= అయినాను. 


€ఈ€E జ 


తాత్సర్యం: కుంతి తాను కోరినకోర్కెకు తగినట్టు ముగ్గురు కొడుకులను కన్నది. అక్కడ హస్తినాపురంలో గాంధారి 
సంతోషంగా వందమందికొడుకులను కన్నది. నేను నిస్సార మైన ఆడజన్మ నెత్తి సంసారంలో సుఖాన్ని కలిగించే 
కొడుకులను కనలేకపోవటంచేత వ్యర్థ మైనబ్రతుకు కలదాన్ని అయ్యాను. 


విశేషం: మాద్రిమాటలలో తోడికోడళ్ళవలె తానుకూడా సంతానవతి కాలేకపోయినందుకు పడే వేదనతోపాటు, స్త్రీకి జీవితంలో 

సంతానకాంక్ష ఎంత (ప్రబలమో వ్యక్త మవుతున్నది. 'పోరచియాండుయబుట్టువునం బుట్టి నిరర్థకజీవ నైతి - అనే వాక్యం 

సంతానం లేని జీవితం ఎంతో నిరర్థక మని ఆమె ఎంతగా భావిస్తున్నదో ధ్వనింపచేస్తున్నది. వాక్యం అలక్ష్యక్రమవ్యంగ్యానికి 
వ్యంజన మయ్యే రచన కిది చక్కని ఉదాహరణం. ఓజఃప్రసాదగుణమిశ్రరూపమైన పద్యరచన మాద్రిమనోవేదనను ప్రసన్నం 
చేస్తున్నది. (సంపా.) 

మాద్రికి నకులసహదేవులు పుట్టుట (సం. 1-115-1) 

వ. అని వగచుచు నొక్కనాం దేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబు. జెప్పి కుంతీదేవి 
యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును 
హితం బగు6 గావున నాకు బుత్తోత్సాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి' మ్మనిన మాద్రికి. బాండురా 

అదో ~~ 
జి ట్లనియె. 130 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; వగచుచున్‌= చింతిస్తూ; ఒక్కనా(డు; ఏకాంతంబునన్‌= ఒంటరి పాటున; పతి, ఒద్ద= 
భర్త దగ్గర; గద్గద, వచన+ఐ= తడబడుతున్న మాటలు కలదై; తన మనో, వాంఛితంబున్‌= తన మనస్సులోని కోరికను; 
చెప్పి; కుంతీదేవి, అనుగ్రహంబున్‌ = కుంతీదేవియొక్క దయను; పడయన్‌+అగున్‌+ఏని; పొందకల్లినట్టెతే; కొడుకులన్‌; 
పడయుదును= పొందుతాను; అట్టు+అయినన్‌= ఆ విధంగా అయితే; నాకును; నీకును; లోకంబులకును; హితంబు+అగున్‌= 


మేలు కల్గుతుంది. కావున; నాకున్‌; పు(త్ర+ఉత్సాదనంబు= కొడుకులు పుట్టేటట్లు;: దయ, చేయన్‌= కరుణచూపేటట్లు; 
కుంతీదేవికిన్‌; ఆనతి; ఇమ్ము= ఆజ్ఞ ఇమ్ము; అనినన్‌= అనగా; మాద్రికిన్‌; పాండురాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చింతిస్తూ ఒకరోజు ఒంటరిగా భర్తదగ్గర తడబడేమాటలతో తనమనస్సులోని కోరికను తెలిపి 
'కుంతీదేవి దయతలిస్తే నేను కొడుకులను పొందుతాను; అట్లా అయితే నాకు, నీకు, లోకాలకు మే లవుతుంది. 
అందువలన నాకు కొడుకులు పుట్టేటట్లు చేయవలసిందిగా కుంతీదేవికి ఆజ్ఞ ఇవ్వండి” అని మాద్రి అనగా 
పాండురాజు ఇట్లా అన్నాడు. 


క నా వచనమున నపత్యము(। గావించును గుంతి నీకుం గడు నెయ్యముతో; 
నీ వగచిన యీ యర్ధమ । చూవె । మనంబున దలంచుచుండుదు నేనున్‌. 131 


528 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: నా వచనమునన్‌= నామాటచేత; కుంతి; నీకున్‌; కడు, నెయ్యముతో= మిక్కిలి (ప్రేమతో; అపత్యమున్‌= 
సంతానాన్ని; కావించును; నీ వగచిన= నీవు ఆలోచించిన; ఈ, అర్థము+అ= ఈ విషయాన్నే; ఏనున్‌, మనంబునన్‌, 
తలంచుచుందున్‌; చూవె= నేను కూడా మనస్సులో అనుకుంటూ ఉంటాను సుమా. 

తాత్పర్యం: నా మాటప్రకారం కుంతి మిక్కిలి ప్రేమతో నీకు సంతానాన్ని కలుగజేస్తుంది. నీవు తలచిన ఈ 
విషయాన్నే నేనూ నా మనస్సులో కోరుకొంటూ ఉండేవాడినిసుమా. 


వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్తి దయిన మనోవాంఛితంబు. జెప్పి 'సకలలోక కల్యాణ కారు 
లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు' మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన 
మాద్రికి. 132 

ప్రతిపదార్థం: అని; పలికి; అప్పుడు+అ= ఆ క్షణమే; కుంతీదేవిన్‌+పిలిచి; మద్ర, రాజ, పుత్రిదిశ+అయిన= మద్రరాజ 
కూతురైన మాద్రియొక్క; మనస్‌+వాంఛితంబున్‌= మనస్సులోని కోరికను; చెప్పి= తెలిపి; సకల, లోక, కల్యాణ, కారులు= 
అన్ని లోకాలకు శుభాన్ని కూర్చేవారు; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; కావునన్‌; వారిన్‌; ఆరాధించి= పూజించి; అపత్యంబు= 
సంతానం; పడయుము= పొందుము; అనిన; గొంతియున్‌= కుంతీదేవియు; పతి, వచన+అనురూపంబు= మగనిమాటకు 
తగినట్టుగా; చేసినన్‌= చేయగా; మాద్రికిన్‌. 

తాత్సర్యం: అని పలికి అప్పుడే కుంతీదేవిని పిలిచి, మాద్రి కోరికను తెలియచెప్పి; 'లోకానికంతా మేలుచేసేవాళ్ళు 

అశ్వినీదేవతలు కాబట్టి వాళ్ళను ఆరాధించి సంతానాన్ని పొందుము” అని చెప్పాడు. కుంతికూడా మగనిమాటకు 

తగినట్టు చేయగా మాద్రికి. 


తే. కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా । శ్వినులయంశములం బుట్టి రమరగుణులు 

వారలకు. బ్రీతి నాకాశవాణి సేసె | నకుల సహదేవు లనియెడు నామయుగము. 133 
ప్రతిపదార్థం: కవలవారు= కవల పిల్లలు; సూర్య+ఇందు, ప్రకాశ, తేజులు= సూర్యచంద్రులవలె ప్రకాశించే కాంతి కలవాళ్ళు; 
అమర, గుణులు = దేవతలయొక్క గుణాలవంటి గుణాలు కలవాళ్ళు; ఆశ్వినుల, అంశములన్‌= అశ్వినీదేవతల అంశలలో; 


పుట్టిరి= జన్మించారు; వారలకున్‌= వాళ్లకు; ప్రీతిన్‌= సంతోషంతో; ఆకాశవాణి; నకుల, సహదేవులు; అనియెడు; నామ, 
యుగము = పేర్లజంటను; చేసెన్‌. 


తాత్పర్యం: సూర్యచంద్రులవలె (ప్రకాశించే తేజస్సు కలవాళ్ళు, దేవతల గుణాలవంటి గుణాలు కలవాళ్ళు 
అశ్వినీదేవతల అంశలలో కవలలు పుట్టారు. వారికి ఆకాశవాణి సంతోషంతో నకుల సహదేవు లనేపేర్లు పెట్టింది. 


క, ఊర్జితులు యుధిష్టిర భీ । మార్జున నకుల సహదేవు లన నిట్లు వివే 
కార్జితయశు లుదయించిరి । నిర్ణరుల వరప్రసాదనిర్మితశక్తిన్‌. 134 
ప్రతిపదార్థం: ఊర్జితులు= గట్టిబలం కలవాళ్ళు; భీమ+అర్జున, నకుల, సహదేవులు; అనన్‌= అనగా; వివేక+ఆర్డిత, 


యశులు= వివేకంచేత సంపాదించబడిన కీర్తి కలవాళ్ళు; నిర్ణరుల, వర, (ప్రసాద నిర్మిత, శక్తిన్‌= దేవతలయొక్క వరప్రసాదంచేత 
కల్పించబడిన శక్తిచేత; ఇట్లు; ఉదయించిరి= పుట్టారు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 529 


తాత్సర్యం: బలవంతు లైన యుధిష్టిరభీమార్జుననకులసహదేవు లనేవాళ్ళు - వివేకంచేత సంపాదించిన కీర్తి 
కలవాళ్ళు, దేవతల వరప్రసాదంచేత ఈ విధంగా పుట్టారు. 


విశేషం: “పాండవులు పుట్టిన శుభవేళలలో ఆకాశవాణి పలికింది: వాళ్ళకు పేర్లనుకూడా తానే పెట్టింది. అర్జునుని జన్మదినం 
(త్రిలోకవైభవంగా జరిగింది. దైవాంశసంభూతులేకాక, దైవబలసమన్వితులు, దైవాశీర్వాదయుతులు పాండవులు. ఊర్జితులు 
అంటే పురుషకారాన్ని సాధింపగలిగిన బలం కలవా ళ్ళని విశేషార్థం. వివేక+ఆర్జితయశులు అనే విశేషణం కూడా పాండవులకు 
సార్ధకమే. సదసద్వివేకం ధర్మవీరుల లక్షణం. పాండవుల సద్వృత్తం, ధార్తరాష్టుల దుర్హృత్తమే భావిభారతకథ. ఇది వస్తుధ్వని. 
(సంపా.) 


వ. అంత నట. 135 


టీ. అంతన్‌= తరువాత; అటన్‌= అక్కడ. 


సీ. మృగ శాప భయమున జగతీశు( డప్పాండు । పతి శతశ్ళంగపర్వతమునందు( 
బత్నీసమేతు(డై యత్నంబుతో ఘోర | తప మొనరించుచు విపులశక్తి 
నమరవరప్రసాదమున ధర్షస్థితి( । గొడుకుల నేవురం బడసె ననియు 
విని వసుదేవుండు మనమున హర్షించి । యనుజను మఅందిని ఘనుండు చూడ 


తే. దనపురోహితు( గశ్యపుం డను మహాత్ముం। జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి 
నేయు లగు కుమారులకు నమేయరత్న । భూషణావళు లిచ్చి విశేషలీల. 136 


ప్రతిపదార్థం: జగతి+ఈశు(డు= లోకానికంతటికి ప్రభువు; ఆ+పాండు, పతి= ఆ పాండురాజు; మృగ, శాప, భయంబునన్‌= 
మృగశాపంవలన కల్లిన భయంతో - అనగా మృగరూపం పొందిన కిందము డనే బుషివలన కల్గిన శాపభయంతో; శతశ్చంగ, 
పర్వతమునందున్‌; పత్నీ, సమేతుండు+ఐ= భార్యలతో కూడినవాడై; యత్నంబుతోన్‌; ఘోర, తపమున్‌= తీవ్రతపస్సును; 
ఒనరించుచు= చేస్తూ; విపుల, శక్తిన్‌= గొప్ప శక్తిచేత; అమర, వర, (ప్రసాదమునన్‌= దేవతలయొక్క వరప్రసాదంచేత; ధర్మ, 
స్థితిన్‌= ధర్మమార్గంలో; కొడుకులన్‌; ఏవురన్‌= ఐదుగురిని; పడసెన్‌= పొందెను; అనియున్‌= అని కూడా; విని= ఆలకించి; 
ఘను(డు; వసుదేవుండు; మనమునన్‌= మనస్సులో; హర్షించి= సంతోషించి; అనుజను= తోడబుట్టిన దానిని - చెల్లెలిని 
(కుంతిని); మజందిని (అనగా పాండురాజును); చూడన్‌= చూడగా; పురోహితున్‌= పురోహితుణ్ణి; కశ్యపుడు అను మహాత్మున్‌ 
= కశ్యపుడు అనే పేరుగల మహనీయుణ్ణ్లి; చీరి= పిలిచి, ఆహ్యానించి; ఆ+విపుచేతన్‌= ఆ బ్రాహ్మణునితో; భాగినేయులు= 
తోబుట్టువుయొక్క కొడుకులు; అగు+కుమారులకున్‌= అయిన పుత్రులకు; అమేయ, రత్న, భూషణ+ఆవళులు= అపరిమిత 
మైన రత్నాభరణాల సమూహాలను; విశేష లీలన్‌= అధిక మైన విలాసంతో; ఇచ్చి+పుత్తెంచెన్‌ = ఇచ్చి పంపాడు. 


తాత్పర్యం: పాండురాజు మృగశాపభయంవలన భార్యలతో కలిసి శతశృంగపర్వతంమీద ఘోరతపస్సు చేస్తూ, 
దేవతలవరప్రసాదంవలన ధర్మమార్గంలో అయిదుగురుకొడుకులను పొందా డని విని, కుంతిఅన్న వసుదేవుడు, తన 
చెల్లెలిని, మరదిని చూచి రావడానికి తన పురోహితు డైన కశ్యపుడిని పిలిచి, అతనిచేత తన చెల్లెలిపిల్లలకు 
అపరిమిత మైన రత్నాభరణాలను విశేషవైభవంతో ఇచ్చి పంపాడు. 


530 శ్రీమదాంధ్ర నుహాభారతను 


విశేషం: పాండవులకు యాదవులతో ఏర్పడబోయే గాఢమైన అనుబంధానికి ఇది ప్రస్తావనవంటిది. పాండురాజుతో బంధుత్వం 
కలుపుకొన్న వసుదేవుని తరువాత వాసుదేవుడుకూడా పాండవులతో బంధుత్వాన్ని కలుపుకుంటాడు (సుభద్రను అర్జునుడి 
కిచ్చి); అంతేకాదు వారియోగక్షేమాలను చూచే రక్షకుడుగా నిలుస్తాడు. 


వ. అ క్కశ్యపుండును జనుదెంచి పృథామాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబు6 
జెప్పి యక్కునూరులకు రత్నభూషణాంబరంబు లిచ్చి, క్రముంబునం జౌలోపనయనంబు లొనరించి, వేదాధ్యయనంబు 
సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన. 137 


ప్రతిపదార్థం: ఆ+కశ్యపుండును; చనుదెంచి= వచ్చి; పృథా, మాద్రీ, సహితుండు+అయి= కుంతీమాద్రులతో కూడినవాడై; 
ఉన్న= కలిసిఉండే; ఆ+పాండురాజును; కని= చూచి; వసుదేవు, సందేశంబు= వసుదేవుడు చెప్పి పంపిన సమాచారాన్ని; చెప్పి; 
ఆ+కుమారులకున్‌= ఆ పాండవులకు; రత్న, భూషణ+అంబరంబులు= రత్నాల ఆభరణాలు, వస్రాలు; ఇచ్చి; క్రమంబునన్‌= 
వరుసగా; చౌల+ఉపనయనంబులు= చౌలకర్మ, ఉపనయనకర్మ; ఒనరించి= చేసి; వేద+అధ్యయనంబున్‌= గురుముఖమున 
వేదాన్ని చదివించటం; చేయించుచు+ఉన్నంత= చేయిస్తూ ఉండే సమయంలోనే; వసంత, సమయంబు= వసంతకాలం; అఖిల, 
జీవ, లోక+ఆనంద, జననంబు+ఐ= అన్ని ప్రాణిసమూహాలకు ఆనందాన్ని కలిగించే దై; ఏర్పడన్‌+చనుదెంచినన్‌= తేటపడునట్టు, 


రాగా. 


తాత్పర్యం: ఆ కశ్యపుడు వచ్చి కుంతీమాద్రులతో కలిసి ఉన్న పాండురాజును చూచి, వసుదేవుడు చెప్పి పంపిన 
సందేశాన్ని వినిపించి, క్రమంగా వాళ్ళకు చౌలోపనయనకర్మలు చేసి వేదాధ్యయనం చేయిస్తూ ఉండగా అన్ని 
ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తూ వసంతకాలం వచ్చింది. 


వసంతనర్లనము (సం. 1-116-1) 


లయగ్రాహి. 
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసంగెం; జూ 
తమ్ముల లసత్మిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా 
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన్సె; ననిశమ్ము సుమనోభా 
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్‌. 138 


ప్రతిపదార్థం: కమ్మని, లతా+అంతములకున్‌= మంచివాసన కల పూలకు; మొనసి= పూని; వచ్చు= చెంతకు విచ్చేయు; 
మధుపమ్ముల, సుగీత, నినదమ్ములు= తుమ్మెదలయొక్క చక్కని గానాల ధ్వనులు; ఎసలాన్‌= అతిశయించినాయి; చూతమ్ముల, 
లసత్‌+కిసలయమ్ముల, సుగంధి, ముకుళమ్ములన్‌= మామిడిచెట్లయొక్క ప్రకాశిస్తున్న చివుళ్ళను, మంచివాసన కల మొగ్గలను; 
ఆనుచున్‌= తింటూ; ముదమ్ము= సంతోషం, ఒనరన్‌= ఒప్పగా; వాచాలమ్ములు= కూయునటువంటివి; అగు= అయిన; 
కోకిల, కులమ్ముల, రవమ్ము= కోయిల గుంపులయొక్క ధ్వని; మధురమ్ము+అగుచు; వినిచెన్‌= వినిపించింది; అనిశమ్ము= 
ఎల్లప్పుడూ; సుమనస్‌+భారమ్ములన్‌= పూలబరువుచేత; అశోక, నికరమ్ములును= అశోకవృక్షాల సమూహాలు; చంపక, 
చయమ్ములును= సంపెంగల సమూహాలు; కింశుక, వనమ్ములును= మోదుగులసమూహాలు, ఒప్పెన్‌= అందగించాయి. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 531 


తాత్సర్యం: సువాసన కల పూలకు మూగినతుమ్మెదలర్షుంకారం అతిశయించింది. మామిడిచివుళ్ళను, మొగ్గలను 
తింటూ సంతోషంతో కూసే కోయిలగుంపులకూతలు మనోహరంగా వినిపించాయి. అశోకాలు, సంపెగలు, మోదుగులు 


బాగా పూచాయి. 


నిశేషం: లయగ్రాహి పాదానికి 30 అక్షరా లుంటాయి. భ, జ, స, న, భ, జ, స, న, భ, య అనే గణాలు వరుసగా ఉంటాయి. 
9, 17, 25 అక్షరాలు ప్రాసయతిస్థానాలు. ప్రాసనియమం ఉన్నది. నన్నయ రచించినమూడులయగగ్రాహులలో రెండింటిని 
(క్రింది పద్యంకూడా) వెంటవెంటనే వసంతర్తువర్లనలో వినియోగించటం విశేషం. (తరువాతి పద్యంకూడా లయగగ్రాహియే). ఈ 
పద్యంలో వసంత బుతువులో వనాలలో విరబూసి కనువిందుచేసే పూలచెట్ట అందాన్ని, వీనుల విందుచేసే తుమ్మెదల 
రుంకార నాదాన్ని, కోయిలల సుస్వరమాధుర్యాన్ని నన్నయ వర్లించాడు. మకారం నాదాక్షరం, సప్తస్వరాలలో ఒకటి. అటువంటి 
మకారాన్ని ద్విరుక్తంగా, నియతసుందరంగా, మళ్ళీమళ్ళీ ప్రయోగించి, ఆ తుమ్మెదల రుంకారనాదాన్ని, ఆ కోయిలల సుస్వర 
మాధుర్యాన్ని పాఠకుల చెవి సోకేటట్టు చేశాడు. శృంగారభావోద్దీపకంగా ఏర్పడిన వాతావరణాన్ని అక్షరరమ్యంగా ధ్వనింపచేశాడు. 
వసంతం లోకంలో అందరికీ అందంగా, ఆనందంగా, ప్రాణప్రదంగా ఉండటం సహజం. కానీ ఇక్కడ పాండురాజుకు మాద్రికి 
ప్రాణహారిగా పరిణమించింది. అంటే లయగగ్రాహి ప్రాణగ్రాహి అయింది. ఒకరికి ఇరువురి ప్రాణాలు అంతమయ్యాయి. 
అందుకే రెండు లయగ్రాహివృత్తాలు. లయించటం అంటే నశించటం. ఈ సందర్భంలో ఒకే పర్యాయం భార్యాభర్తల 
ప్రాణాలు లయమయ్యాయి. (వృత్తాలు) లయాత్మకపద్యంలో పేరుకు తగిన జొచిత్యాన్ని, అందులో అంతర్గతంగా ఉన్న 
పరమసత్యాన్ని నన్నయ (ప్రసన్న గంభీరంగా (ప్రతిపాదించాడు. 


లయగ్రాహి 
చందన తమాలతరులందు నగరుద్రుమములందు( గదళీవనములందు లవలీ మా 
కంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ 
కందళత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా 
నందముగ బ్రోషితులడెందము లలందుర(గ మందమలయానిల మమందగతి వీచెన్‌. 139 


ప్రతిపదార్థం: చందన, తమాల, తరుల+అందున్‌= మంచి గంధపు చెట్లయందు, చీకటి చెట్లేయందు; అగరు, ద్రుమముల+ 
అందున్‌= అగరు చెట్టతోటలందు, కదళీ, వనముల+అందు= అరటితోటలందు; లవలీ, మాకంద, తరు, షండముల+అందున్‌= 
లవలీతీగల, తియ్యమామిడి చెట్లయొక్క సమూహాలయందు; అనిమీలత్‌+అరవింద, సరసీ, వనముల+ వికసించిన తామరలు 
కల కొలకుల సమూహాలందు; వనరాజీ, కందళిత, పుష్ప, మకరంద, రసమున్‌= వనసమూహంలో వికసించిన పూలమీది 
తేనెను; తగులుచున్‌= తాకుతూ; తనువు= చల్లదనం; సౌరభమున్‌= సువాసనను; ఒంది= పొంది; జన, చిత్త+ఆనందముగన్‌= 
ప్రజలమనస్సుకు సంతోషం కలిగేట్టు; (ప్రోషితుల, డెందములు= దేశాంతరంలో ఉన్న వారి మనస్సులు; అలందురంగన్‌= దుః 
ఖించేట్టు: మంద, మలయ+అనిలము= మెల్లనిచల్లగాలి; అమంద, గతిన్‌= అధిక మైన వ్యాప్తితో; వీచెన్‌= వీచింది. 


తాత్సర్యం: మంచిగంధపుచెట్ట, చీకటిచెట్ల, అగరుచెట్ల, అరటితోటల, లవలీతీగల, తియ్యమామిడి చెట్ల సమూహాలలో, 
పూచిన తామరకొలనులలో, వికసించినపూలలోని తేనెమీద పాకుతూ చల్లదనాన్ని, సువాసనను పొంది (ప్రజల 
మనస్సుకు ఆనందం కలిగించేటట్టు, దేశాంతరంలో ఉన్నవాళ్ళ మనస్సులు దుఃఖించేటట్లు మందమారుతం అధికంగా 
వీచింది. (తమాల= చీకటి చెట్టు- నల్లని ఆకులు గల చెట్టు. లవలీ= ఒకతీగ, ఒక ఫలవృక్షము) 


532 శ్రీమదాంధ్ర నుహాభారతను 


విశేషం: ముందు పద్యంలో రూపనాదాత్మక వనసౌందర్యాన్ని రమణీయంగా వర్షించిన నన్నయ - ఈ పద్యంలో కనువిందుచేసే 
వనసౌందర్యంతో పాటు స్పర్శాత్మకమందమలయానిలాన్ని మనోహరంగా వర్లించాడు. ఆ పద్యంలో తుమ్మెదల రుంకారనాదాన్ని, 
కోయిలల స్వరమాధుర్యాన్ని ధ్వనింపచెయ్యటానికి ద్విరుక్తమకారాన్ని వాడుకుంటే - ఈ పద్యంలో మందమలయానిలాన్ని 
అందచేయటానికి బిందుపూర్వక దకారాన్ని వాడుకొన్నాడు. అక్షరశిల్సి నన్నయ. అక్షరరమ్యం, రుచిరార్థమనోజ్ఞం ఆయన 
కవిత. 


పాండురాజుమరణము (సం. 1-116-4) 


వ. ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత 
మానసుం డై మద్రరాజపుత్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాండు కుంతీదేవి 
బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమణియున్న యవసరంబున. 140 


ప్రతిపదార్థం: ఇట్లు; సర్వ, భూత, సమ్మోహనంబు+అయిన= అన్ని ప్రాణులను మోహింపచేసేది అయిన; వసంత, 
సమయంబునన్‌= వసంతకాలంలో; పాండురాజు; మదన, సమ్మోహన, మార్గణ, బందీకృత, మానసుండు+ఐ= మన్మథుడి 
యొక్క సమ్మోహన బాణంచేత కట్టివేయబడిన మనస్సు కలవా డై; మద్రరాజ, పుత్రికది+ఐన= మాద్రికి సంబంధించిందైన; 
మనోహర+ఆకృతియందున్‌= అందమైన రూపంమోద; మనంబు= మనస్సు; నిలిపి; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కనాండు; 
కుంతీదేవి= కుంతి; బ్రాహ్మణ, భోజనంబు, చేయించుచున్‌= బ్రాహ్మణులకు భోజనం చేయిస్తూ; ఉండి= ఉన్నదై; మాద్రీ, 
రక్షణంబునందున్‌= మాద్రియొక్క రక్షణలో; ఏమణీ= మరచి; ఉన్న అవసరంబునన్‌= ఉండిన సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా అన్నిప్రాణులను మోహింపచేసే వసంతకాలంలో పాండురాజు మన్మథునియొక్క సమ్మోహన 
బాణానికి లొంగిన మనస్సు కలవాడై, మాద్రియొక్క మనోహరరూపం మీద మనస్సు నిలిపి, ఒక రోజు కుంతీదేవి 
బ్రాహ్మణభోజనం చేయిస్తూ మాద్రిని కనిపెట్టటం మరచి ఉన్నసమయంలో. 


విశేషం: మానవమనస్తత్వంపై ప్రకృతిప్రభావం ప్రబలం. విశేషించి వసంత(ప్రభావం విపరీతం. మాద్రి వయస్సులో చిన్నది. మహా 
సౌందర్యవతి. ఆమె పాండురాజువశం కాకుండా, వా ళృిద్దరికీ ఏకాంతం ఏర్పడకుండా కుంతి కనిపెడుతూనే ఉన్నది. కానీ 
ఆ రోజు బ్రాహ్మణభోజనంలో నిమగ్నురా లై ఆమె మాద్రివిషయం మరచింది. 


ట్‌. చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము 

క్షా రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం 

గారవిలాసలీల యెసంగం దనముందట నున్న మాద్రి నం 

భోరుహనేత్రం జూచి కురుపుంగవు. డంగజరాగమత్తు. డై. 141 
ప్రతిపదార్థం: చారు, సువర్ణ హాసి, నవ, చంపక, భూషయున్‌= అంద మైన బంగారాన్నే గేలిచేసే (క్రొత్తసంపెంగపువ్వులే 
ఆభరణంగా కలది; సిందువార, ముక్తారమణీయయున్‌= వావిలిపూ లనే ముత్యాలచే మనోహరమైనదియున్నూ; వకుళ, దామ, 
వతంసయున్‌,ఐ= పొగదండలు చెవి ఆభరణాలుగా కలదై; అపూర్వ, శృంగార, విలాస, లీల= అంతకుముందు లేని అలంకార 
విలాసం యొక్క అతిశయం; ఎసంగన్‌= ఒప్పగా; తన, ముందటన్‌, ఉన్న= తన ముందున్న; అంభోరుహ, నే(త్రన్‌= 


కమలాలవంటి కన్నులు కలదానిని; మాద్రిన్‌= మాద్రిని; చూచి= కనుగొని, కురు పుంగవు(డు= కురుశ్రేష్ణు డైన పాండురాజు; 
అంగజ, రాగ, మత్తుండు+ఐ= మన్మథరాగంచేత మదించినవాడై, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 533 


తాత్సర్యం: అందంలో బంగారాన్ని మించిన (క్రొత్తసంపెంగపువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలిపూ లనే ముత్యాలచేత 
మనోహర మైనదై, పొగదండలు చెవి ఆభరణాలుగా కలదై అంతకుముం దెన్నడూ లేని శృంగారవిలాసంతో తన 
ముందున్న - కమలాలవంటి అందమైన కన్నులు కల మాద్రిని చూచి, కురుశ్రేష్టుడైన పాండురాజు మన్మథరాగవశుడై. 


విశేషం: సహజంగానే సౌందర్యవతి అయిన మాద్రికి వసంత పుష్పాలంకారాలు అమితమైన శోభను కల్షించాయి. ఆమె 
రూపం ఆనాడు పాండురాజుకు మత్తెక్కించింది. (వతంస-అవతంసయొక్కరూపాంతరం) 


క. కిందముశాపము డెందము । నం దలంపక శాపభయమునన్‌ మాద్రి గడున్‌ 
వందురి వారింప(గ బలి । మిం దత్సంభోగసుఖసమీహితు( డయ్యెన్‌. 142 


ప్రతిపదార్థం: కిందము, శాపమున్‌= కిందమునియొక్క శాపాన్ని; డెందమునన్‌= మనస్సులో; తల(పక= ఆలోచింపక; మాద్రి; 
శాప, భయమునన్‌= శాపంవలని భయంచేత; కడున్‌= మిక్కిలి; వందురి= దుఃఖించి; వారింపంగన్‌= అడ్డుకోగా; బలిమిన్‌= 
బలాత్కారంచే; తత్‌+సంభోగ, సుఖ సమీహితు(డు= దానితో సంభోగసుఖంమీద కోరిక కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: పాండురాజు కిందమునిశాపాన్ని మరచాడు. ఆ శాపం గుర్తున్నమాద్రి ఎంతో భయంతో, దుఃఖంతో 
తనను వారిస్తున్నా, బలాత్కారంగా ఆమెతో సంభోగసుఖాన్ని పొందకోరాడు. 


విశేషం: ్రకృతిప్రభావం, మాద్రి సౌందర్యం, మానవసహజమైన కామతృష్ణ విశేషించి ఆ కామతృష్ణ తీర్చుకోవటానికి 
అనుకూలించిన ఆ సమయం పాండురాజుప్రాణాలు తీశాయి. విధి బలీయం. 


వ. దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌంగిలించుకొని మాద్రి యబిచుచున్న, దాని యాక్రందన 
ధ్వని విని వెబిచి కుంతీదేవి గొడుకులుం దానునుం బటితెంచి పతియడుగులపయిం బడి యేడ్డుచున్న నెటింగి, 
శతశ్ళంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంత గుంతీదేవి మాద్రి 
కి ట్లనియె. 143 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= దానివలన; విగత, జీవుండు+ఐన= కోల్పోయిన ప్రాణాలు కల వాడైన; ఆ+పాండురాజున్‌; 
కౌగిలించుకొని; మాద్రి; అణుచుచున్నన్‌= రోదిస్తుండగా; దాని+ఆ(క్రందన, ధ్వని= ఆమె ఏడుపు శబ్దం; విని; వెజచి= 
భయపడి; కుంతీదేవి; కొడుకులున్‌; తానునున్‌; పఖుతెంచి= వచ్చి; పతి, అడుగుల, పయిన్‌= భర్త పాదాల మీద; పడి; 
ఏడ్భుచు+ఉన్నన్‌= దూషించుచుండగా; ఎటీంగి= తెలిసికొని; శతశ్చంగ, నివాసులు+అగు మునులు+ఎల్లన్‌= శతశ్చంగ 
పర్వతమున నివసించు మును లందరూ; తెరలి= కలతచెంది; వచ్చి; చూచి;శోక, విస్మయ+ఆకులిత, చిత్తులు+అయిరి= 
దుఃఖంచేత, ఆశ్చర్యంచేత కలత చెందిన మనస్సు కలవాళ్ళు అయ్యారు; అంతన్‌= అప్పుడు, కుంతీదేవి; మాద్రికిన్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: దానివలన ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగలించుకొని మాద్రి అరుస్తూ ఉన్నది. దాని 
యేడుపు సవ్వడి విని భయపడి కొడుకులతోసహా కుంతీదేవి వచ్చి, భర్తపాదాలమీద పడి ఏడ్వసాగింది. ఆ సంగతి 
తెలిసికొని శతశృంగంలో నివసిస్తున్న మునులంతా గుమికూడి వచ్చి చూచి దుఃఖంతో, ఆశ్చర్యంతో కలతచెందిన 
మనస్సు కలవా రయ్యారు. అప్పుడు కుంతి మాద్రితో ఈ విధంగా అనింది. 


534 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ఉ. “నా కెడ యిమ్ము లెమ్ము కురునాథుమనఃప్రియధర్మపత్ని నే 
నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదు; బుత్తులం 
జేకొని పెను; నా పసుపు( జేయుము” నావుడు మాద్రి దద్దయున్‌ 
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్‌. 144 


ప్రతిపదార్థం: నాకు; ఎడ= చోటు; ఇమ్ము; లెమ్ములే; కురునాథు, మనస్‌+ప్రియ, ధర్మపత్నిన్‌= కురురా జైన పాండురాజుయొక్క 
మనస్సుకు ప్రియ మైన భార్యను; ఏన్‌= నేను; ఏకతము+అ= ఒంటరిగా; ఎట్టుల; ఉండుదున్‌; మహీపతితోడన= రాజుతోనే; 
పోదున్‌= పోతాను - అనగా (ప్రాణాలు విడుస్తాను; పు(త్రులన్‌; చేకొని= తీసికొని; పెన్సు= పెంచుము; నా, పసుపున్‌= నా 
యొక్క ఆజ్ఞను; చేయుము; నావుడు= అనగా; మాద్రి; తద్దయున్‌= మిక్కిలి; శోక, పరీత, చిత్త, అగుచున్‌= దుఃఖంచే 
చుట్టబడిన మనస్సు కలదై; ప్రియంబునన్‌= అనువుగా; పృథకున్‌= కుంతికి; ఇట్లు; అనియెన్‌. 


తాత్పర్యం: 'నీవు లేచి నాకు చో టిమ్ము. నేను పాండురాజుమనస్సుకు ప్రియ మైన ధర్మపత్నిని. ఆయనను విడిచి 
ఉండలేను. ఆయనతో వెళ్ళిపోతాను. నీవు కొడుకులను పెంచుము” అని కుంతి అనగా మాద్రి ఎంతో దుఃఖంతో 
ఆమెమనస్సుకు ప్రియంగా ఇట్లా పలికింది. 


విశేషం: కురునాథుమనఃప్రియధర్మపత్ని - అని మాద్రిని సంబోధించి - నేను, ఏకతమ ఎలా ఉండగలను అని కుంతి 
అన్నట్టు కూడా (గ్రహింపవచ్చు. ఆ సంబోధనలో కుంతి మాద్రిని ఎత్తిపొడవడం ధ్వనిస్తుంది. - పాండురాజు మనస్సుకు 
ప్రియమైన నీ ధర్మపత్నీత్వం ఇదేనా? భర్త ప్రాణం పోవడానికి కారణభూతురాలవు అయ్యావు - అనేనింద అందులో 
స్ఫురించక మానదు, అట్టా కాక కుంతి తనే కురునాథుమనఃపియధర్మపత్నిన్‌ అని చెప్పుకొని, ఏన్‌= నేను, ఏకతమ= 
ఒంటరిగా, ఎట్టా ఉండగలను అన్నట్టు భావించినా అందులోనూ కొంత ఎత్తిపొడుపు లేకపోలేదు. పాండురాజుకు నేను నీ 
కన్నా తక్కువ ప్రియమైన భార్యను కాను; అయినా మైమరచి నీవలె ఆయనకు ప్రాణాపాయం కలిగింపని ధర్మపత్నిని సుమా! 
ఆయన ధర్మపత్నిని అయిన నేను ఆయన లేకుండా ఎట్టా జీవించగలను అనే పదునైనభావం పరోక్షంగా మాద్రికి ఎత్తుపొడుపే. 
అప్పటి పరిస్థితుల్లో కుంతి ఎంత సానుభూతితో మాద్రిని చూచినా, ఆమెమీద కుంతికి ఒకింత కోపం, సపత్నీభావం లోలోపల 
కలగటం సహజమే. తదనుగుణంగా ఆమె మాటలలో కొంత ఎత్తిపొడుపు చోటుచేసికొనడంకూడా సహజమే. అలతి అలతి 
మాటలతో కూడినవాక్యాలు శోకతీవ్రతను వ్యక్తంచేస్తున్న ట్లున్నాయి. మాధుర్యగుణం ఈ పద్యంలో నాటకీయంగా పోషింపబడింది. 


మాద్రి సహగమనము సేయుట (సం. 1-116-25) 


తరువోజ. 
కురువంశ నిస్తారకుల ధర్మయుక్తి. గొడుకుల6 బడసి యి క్కురుకుంజరునకు. 
గరము మనఃప్రీతి గావించి పుణ్యగతికి. గారణమవై కమలాక్షి! నీవు 
దిరముగా నిష్టంబు దీర్షి; తే నిందు ధృతి. బతియిష్టంబు దీర్పన; కాన 
యరిగెద( బతితోడ నన్యలోకంబునం దైన జబ్రీతిసేయంగ. గాంతు ననియు. 145 


ప్రతిపదార్థం: కమలాక్షి= తామరలవంటి కన్నులు కలదానా! ఓ కుంతీ!; నీవు; కురు, వంశ నిస్తారకులన్‌= కురువంశాన్ని 
తరింప చేసేవారిని; కొడుకులన్‌; ధర్మ, యుక్తిన్‌= ధర్మంతోడి కూడికచేత - అనగా ధర్మమార్గంలో; పడసి= పొంది; ఈ+కురు, 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 535 


కుంజరునకున్‌= ఈ కురుత్రేష్టు డైన పాండురాజుకు; కరము= మిక్కిలి; మనఃప్రీతి= మనస్సంతోషాన్ని; కావించి; పుణ్య, 
గతికిన్‌= పుణ్యలోకానికి; కారణమవు+ఐ= హేతువై; తిరముగాన్‌= శాశ్వతంగా; ఇష్టంబున్‌ తీర్చితి= అభీష్టాన్ని నెరవేర్వావు; 
ఏన్‌= నేను; ఇందున్‌= ఈ లోకంలో; ధృతిన్‌= సంతోషంతో; పతి, ఇష్టంబున్‌= భర్తయొక్క కోరికను; తీర్చను+అ= తీర్చనే 
లేదు; కానన్‌= అందుచేత; అన్య, లోకంబు, అందు+ఐనన్‌= పరలోకంలో నైనా; (పీతి= ఇష్టం; చేయంగన్‌; కాంతున్‌= 
చూస్తాను; పతితోడన్‌= భర్తతోకూడా; అరిగెదన్‌= వెళ్తాను; అనియు. 


తాత్సర్యం: కుంతీ! నీవు కురువంశాన్ని తరింప చేసే కొడుకులను ధర్మమార్గంలో కని, ఈ కురుశ్రేష్టు డైన 
పాండురాజుకు మిక్కిలి సంతోషం కలిగించి, పుణ్యలోకం పొందడానికి కారణ మయ్యావు. శాశ్వతంగా ఆయన 
కోర్కె తీర్చావు. నేను ఈ లోకంలో భర్తకోర్కె తీర్చనే లేదు. అందువలన పరలోకంలో నైనా తీర్చటానికి ఆయన 
వెంట వెళ్తాను. 


విశేషం: తరువోజ లక్షణానికి ఆది. 5.28 చూడండి. ఎత్తిపొడుపుగా పలికిన కుంతితో గడుసరిగా మాద్రి మాట్లాడింది. కుంతి 
ఎత్తిపొడుపును తనమాటలలో ఎంత గోప్యంగా మలచిందో, మాద్రికూడా తన గడుసరితనాన్ని అంత నిపుణంగా గోప్యంచేసి 
సహజసంభాషణవలె పలికింది. ముందటి పద్యంలో 'మనఃప్రియధర్మపత్నిగా భావిస్తే ఆమె పాండురాజు అనుమతితో మం|[త్రశక్తివలన 
పుణ్యగతికి కారకు లైన కొడుకులను కని ఆయనకు పుణ్యగతిని, మనఃప్రీతిని కలిగించింది. మాద్రికి మం(త్రశక్తి లేదు కాని 
అందమైన ఆకృతి ఉన్నది. దానిని పాండురాజు కోరాడు. కాని, దానివలన పాండురాజుకు మనః(ప్రీతి కలిగించలేక పోయింది. 
శాపకారణంగా, మనఃప్రీతిని కలిగించటంలో కుంతి కృతార్చురాలైంది. తాను కాలేకపోయింది అని వాచ్యమైన అర్థం. 
వ్యంగార్థ్యప్రతీతికూడా కలుగుతున్నది. కుంతీ! నీవు పాండురాజు ఇష్టం తీర్చినదానవు. ఆ యిష్టపూర్తివలన ఆ వాచ్యంవెంట 
ఇహలోకసుఖంకంటె పరలోకసుఖమే కలుగుతుంది. పాండురాజు నన్ను కోరింది ఇహలోక సుఖాన్ని. దాన్ని తీర్చే అవకాశం 
లేదు-ఈ లోకంలో. అందువలన ఆయనతోపాటు నేనుకూడా సహగమనంచేసి ఆ కోర్కె పరలోకంలోనైనా తీరుస్తాను 
అన్నది-మాద్రి. “పతికి మనః[ప్రియధర్మపత్ని" అని ఎత్తిపొడుపుగా మాద్రిని సంబోధించిన అర్థాన్ని పురస్కరించుకొని తానే 
సహగమనయోగ్యత కలిగినదాని ననీ, అదే పాండురాజుకు మనఃప్రియహేతు వనీ చెప్పింది. మా[ద్రిశోకపరీతచిత్త ప్రవృత్తి 
వ్యంజకంగా కాంతిగుణంతో కూడిన తరువోజ సార్థకం. (సంపా.) 


వ. “మటియు మృగశాపభయం బెటింగియు ని ట్లేమటిన యతిప్రమత్తురాల; నే నిందుండి పుత్తుల రక్షింప నేర; 
నన్ను వారింప వలవదు; కొడుకుల నేమటిక రక్షించునది' యని చెప్పి కుంతీదేవి వీడ్కొని మునిసహస్రంబునకు 
మొక్కి మద్రరాజపుత్రి పతితోడన చితారూఢ యై యగ్నిశిఖల నపగత ప్రాణ యయ్యె; నంత నయ్యిరువుర 
యంగంబులు సంగ్రహించుకొని మహామునులు కుంతీదేవిం గొడుకుల నూరార్షి. 146 


ప్రతిపదార్థం: మజియు; మృగ, శాప, భయంబు= జింకయొక్క శాపంవలనకలిగే భయం; ఎటింగియున్‌= తెలిసికూడ; ఇట్టు; 
ఏమటిన= మరచిపోయిన; అతి, ప్రమత్తురాలన్‌= మిక్కిలి మత్తు గొన్న దానను - అనగా జాగరూకత లేనిదానను; ఏన్‌=నేను; 
ఇందు+ఉండి; పుత్రుల; రక్షింపనేరన్‌= కాపాడలేను; నన్నున్‌, వారింప, వలవదు= అడ్డగించవద్దు; కొడుకులన్‌; ఏమజక= 
మరువకుండా; రక్షించునది= కాపాడేది; అని, చెప్పి; కుంతీదేవిన్‌; వీడ్కొని= వీడి; ముని, సహ(స్రంబునకు= మునులు 
వేయిమందికి (మునుల సమూహానికి); మైొక్కి= నమస్కరించి; మద్రరాజ, పుత్రి; పతితోడన= భర్తతో కూడా; చితా+ఆరూఢ+ఐ= 
చితిపైకి ఎక్కిందై; అగ్ని శిఖలన్‌= నిప్తుమంటలలో; అపగత, (ప్రాణ= పోయిన ప్రాణాలు కలది; అయ్యెన్‌= అయినది; 
అంతన్‌= అటుపై; ఆ+ఇరువుర, అంగంబులు= ఆ ఇద్దరిఅవయవాలు (శవదహనం తరువాతి రోజు ఆయా అవయవాల 


536 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ఎముకలు); సంగ్రహించుకొని= సమకూర్చుకొని - అనగా ఒకటిగా చేర్చి తీసికొని; మహామునులు; కుంతీదేవిన్‌, కొడుకులన్‌= 
కుంతిని, ఆమెపుత్రుర్ని; ఊరార్చి= ఓదార్చి. 


తాత్సర్యం: 'మృగశాపంవలన కలిగే భయం తెలిసికూడా ఈవిధంగా జాగ్రత్త లేనిదాన్ని అయిన నేను, ఇక్కడ 
ఉండి కొడుకులను కాపాడ లేను. నన్ను అడ్డుకోవద్దు. జాగ్రత్తతో నీవే కొడుకులను కాపాడుము” అని కుంతీదేవికి 
చెప్పి; వెయ్యి మంది(అనేకులైన) మహర్షులకు మొక్కి, భర్తశవంతోపాటు తానుకూడా చితి ఎక్కి మంటలలో 
మాద్రి ప్రాణాలు వదిలింది. తరువాత మహామునులు మాద్రీపాండురాజుల అస్టిసంచయనం చేసి, కుంతీదేవినీ, 
ఆమె కొడుకులను ఓదార్చి. 


విశేషం: కిందము డిచ్చిన శాపంప్రకారం పాండురాజు ఏ సతితో క్రీడింపబోతాడో ఆమెకూడా చనిపోతుంది. అది ఇక్కడ 
నిజమయింది. 


క. ధరణీరాజ్యవిభూతియు । పరిజనులను బాంధవులను బ్రజ విడిచి తప 
శ్రరణతపస్వుల తనకున్‌ | శరణం బని నమ్మి పాండుజనపతి నెమ్మిన్‌. 147 


ప్రతిపదార్థం: పాండు, జనపతి= పాండురాజు; ధరణీ, రాజ్య విభూతియు= భూరాజ్యసంపదను; పరిజనులను= సేవకులను; 
బాంధవులను= చుట్టాలను; ప్రజ= (ప్రజలను; విడిచి; తపస్‌+చరణ= తపస్సుచేసే; తపస్వులు+అ= బుషులే; తనకున్‌; 
శరణంబు+అని= దిక్కని; నమ్మి; నెమ్మిన్‌= (ప్రీతితో. 


తాత్సర్యం: పాండురాజు రాజ్యసంపదను, సేవకులను, చుట్టాలను ప్రజలను వదలి తపస్సుచేసే బుషులు మాత్రమే 
తనకు దిక్కని నమ్మ నిశ్చింతగా. 


క. కొడుకుల నింద కిల్లడ | యిడి పరలోకమున కరిగి; నెడసేయక యి 
ప్పుడ వీరల6 గురువృద్దుల । కడకుం గొని పోవ వలయు గజపురమునకున్‌. 148 


ప్రతిపదార్థం: కొడుకులన్‌; ఇందణకున్‌= ఇంతమందికి - (ఇంతమంది మహర్షులకు); ఇల్లడ, ఇడి= ఇల్లడ పెట్టి, అప్పగించి; 
పరలోకమునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఎడ, చేయక= ఆలస్యం చేయక; ఇప్తుడు+అ; వీరలన్‌= పాండవులను; గజ, 
పురమునకున్‌= హస్తినాపురానికి; కురు, వృద్దుల కడకున్‌= కురువంశంలోని పెద్దల దగ్గరకు; కొనిపోవవలయున్‌= తీసికొనిపోవాలి. 


తాత్పర్యం: కొడుకులను మనందరికి అప్పగించి పాండురాజు స్వర్గానికి వెళ్ళాడు. మనం ఆలస్యం చేయకుండా 
ఇప్పుడే ఈ పాండవులను హస్తినాపురంలో కురువంశంలోని పెద్దలదగ్గరకు తీసికొనిపోవాలి. 


విశేషం: ఎవరైనా తీరయా(త్రాదులకు పోతూ తిరిగివచ్చేంతవరకూ ఒకరివద్ద భద్రంగా ఉంచి, మరల తిరిగి ఇచ్చేటట్టు అర్థాన్ని 
(డబ్బు, వస్తువులు) ఉంచటం ఇల్లడపెట్టటం అంటారు. ఇక్కడ పాండవులు పాండురాజుకు, అతని వంశానికి సంబంధించిన 
ధనంవంటివారు. పాండురాజు పరలోకగతుడైనవాడు కాబట్టి అతనివంశానికి వారసులైన పుత్రులను ఆ వంశంలోని పెద్దలకు 
ఒప్పచెప్పటం న్యాయం. బుషులు ధర్మబుద్దితో తమకు ఆ కర్తవ్య మున్న దని భావించటం మానవసంబంధాలలో ఉండదగిన 
ఒక మహనీయలక్షణంగా కావ్యోపదేశం. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 537 
మునులు పాండవులను హస్తినాపురంబునకుం గొనివచ్చి ధృతరాష్టున కొప్పగించుట (సం.1-117-6) 
వ. అని తమలో విచారించి, కుంతీదేవిని గుమారులం దోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత.149 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; తమలోన్‌; విచారించి= ఆలోచించి; కుంతీదేవిని; ఆమె కుమారులన్‌= ఆమె కుమారుల్ని; 
తోడ్కొని= తీసికొనివచ్చి; మునులు+ఎల్లన్‌= మునులందరు; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చిరి; అంతన్‌= 


అప్పుడు. 
తాత్సర్యం: అని మునులు తమలో ఆలోచించి కుంతీదేవిని, కుమారులను వెంటపెట్టుకొని హస్తినాపురానికి 
వచ్చారు. అప్పుడు. 
చ. 'సురల వరప్రసాదమున. జూవె సుపుత్తులం బాండురాజు భా 
సురముగ గాంచె. ; దత్సుతుల( జూతము రం' డని పారు లెల్ల నొం 
డొరులకు. జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ 
చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరుల( బాండవేయులన్‌. 150 


ప్రతిపదార్థం: పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర ప్రజలందరును; పాండురాజు; సురల, వరప్రసాదమునన్‌+చూవె= దేవతలయొక్క 
వరప్రసాదంచేత సుమా; సు, పుత్రులన్‌= యోగ్యులైన కొడుకులను; భాసురముగన్‌= ్రకాశించేటట్టు; కాంచెన్‌= కన్నాడు; 
తత్‌+సుతులన్‌= ఆయనయొక్క కొడుకులను; చూతము+రండు+అని; ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరు; చెప్పుచున్‌= 
పలకరించుకుంటూ; తెరలి= బయలుదేరి; ఒండు+ఒరులన్‌= ఒకరు మరొకరిని; కడవంగన్‌= దాటి; వచ్చి; భుజ, విక్రమ+అధరిత, 
సింహ, కిశోరులన్‌= బాహు పరాక్రమంచే తక్కువగా చేయబడిన సింహపుపిల్లలు కలవారిని - అనగా సింహపుపిల్లలను 
మించిన పరా(క్రమవంతులను; పాండవేయులన్‌= పాండుపుత్రులను; చూచిరి. 
తాత్సర్యం: 'పాండురాజు దేవతల అను[గ్రహంచేత సుపుత్రులను కన్నాడు. వారిని చూద్దాం రం'డని హస్తినాపుర 
ప్రజ లందరూ ఒకరితో ఒకరు చెప్పుకొంటూ, ఒకరికంటి ఒకరు ముందుమిగిలి సింహపుపిల్లలకంటె పరా(క్రవంతులైన 
పాండుకుమారులను చూచారు. 
విశేషం: హస్తినాపురానికి దూరమై చాలకాలంగా అడవులలో పాండురాజు ఉంటున్నా, ఆ నగరంలో, రాజ్యంలో, (ప్రజలలో 
అతనికి ఉన్నపలుకుబడి, గౌరవం ఈ పద్యంలో వ్యంగ్యం. ఈ పద్యరచనలో సమాధి అనే శబ్దగుణం సార్థకంగా పోషించబడింది. 
పాండవులను చూడా లన్నఉత్కంఠను [క్రమంగా పౌరులు పెంచుకొంటూ వచ్చి, చివరకు పాండవులను చూచినట్టు ఈ 
పద్యరచన చిన్నచిన్న పదాలతో, సమాసాలతో సాగి పాండవులను, 'భుజవిక్రమాధరితసింహకిశోరులుగా వర్ణించిన దీర్భసమాసంతో 
ముగియటంతో ఆరోహగతిని సూచిస్తూ, చూపరుల ఆసక్తిని, అద్భుతాన్నీ ధ్వనింపచేస్తున్నది. 'పాండవేయులన్‌ అన్న చివరివిశేషణం 
“తండ్రికి తగిన తనయులు” అనే భావం (ప్రజలకు కలిగిం దని ధ్వనింపజేస్తున్నది. 
ఉ. 'వీరలు దైవశక్తి. బ్రభవించిన వా రగు టేమి సందియం? 

జీరమణీయకాంతి నుపమింప(గ వేల్పుల కారి? యిట్టి యా 

కారవిశేషసంపద( బ్రకాశితతేజముపేర్మి( జూడ సా 

ధారణమర్హుులే!? యని ముదంబున( బౌరులు దమ్ము. జూడంగన్‌. 151 


538 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: వీరలు= వీళ్ళు; దైవ,శక్తిన్‌= దేవతలప్రభావంచేత; ప్రభవించిన వారు+అగుట= పుట్టినవాళ్ళుకావటంలో; ఏమి, 
సందియంబు= అనుమానం ఏ మున్నది? ఈ, రమణీయ, కాంతిన్‌= ఈ మనోహరమైన కాంతిని; ఉపమింపంగన్‌= పోల్చి 
చూడగా; వేల్పులు+అ, కారె= దేవతలే కదా; ఇట్టి, ఆకార, విశేష సంపదన్‌= ఈ విధమైన రూపవిశేషంయొక్క అతిశయాన్ని; 
ప్రకాశిత, తేజము, పేర్మిన్‌= ప్రకటం చేయబడిన తేజస్సు యొక్క అతిశయాన్ని; చూడన్‌= చూడగా; సాధారణ, మర్ష్యులే= 
సామాన్య మానవులా; అని= ఆ విధంగా; పౌరులు= పురప్రజలు; ముదంబునన్‌= సంతోషంతో; తమ్మున్‌= తమను; 
చూడంగన్‌= కనుగొనగా. 


తాత్సర్యం: “వీళ్ళు దైవశక్తివలన పుట్టిన వా ళృ్ళవటంలో సందేహం ఏముది? ఈ మనోహరమైన కాంతిని పోల్చి 
చూస్తే ఏరు దేవతలే. ఈ విధమైన రూపసంపద, తేజస్సు సామాన్యమానవులకు ఉంటాయా?” - అని పౌరులు 
తమను సంతోషంతో చూడగా. 


విశేషం: పాండవులను చూడాలన్న ప్రజలఆసక్తిని ముందుపద్యంలో వర్షించి, వాళ్ళను చూచిన తరువాత (ప్రజలు వాళ్ళనుగూర్చి 

చేసే ప్రశంసను ఈ పద్యంలో నన్నయ వర్షించాడు. పై పద్యంలో కర్భపదస్థానీయులు (ప్రజలు, ఈ పద్యంలోని ప్రజలవాక్యాలలో 
బం న్‌ థ 

చూడటానికి వచ్చిన ప్రజలను ఆకట్టుకొని వారిని తమ అభిమానులుగా మార్చుకొంటున్న పాండవుల మహిమ వ్యంగ్యం. 

పాండురాజు తరువాత పాండవులే హస్తినకు (ప్రభువు లన్నది ధ్వని. 


వ. ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దథీయవచ్చి 
రాజమందిర ద్వారాసన్ను లగునంత, మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ 
ధార్తరాష్ట్రశతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్మొని తెచ్చిన, భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యం 
బికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి; రంతం దమకు మొక్కిన కుమారుల నతిస్నేహంబున 
నెత్తికొని. కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి, పాండురాజవియోగదుఃఖితు లయి మహాశోకంబునం 
దేలుచున్న విదుర ధృతరాష్తుల గాంధారీ సహితం బూరార్చి, యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి ముని 
సహన్రానుమతంబున ని ట్లనియె. 152 


ప్రతిపదార్థం: ముని, సహస్ర, పరివృతులు+అయి= మునులు వెయ్యి మందిచే (అనేకులచే) చుట్టబడినవాళ్ళయి; జననీ, 
సహితంబు= తల్లితోకూడా; పాండురాజు, కుమారులు; రాజమార్గంబు; దజీయ, వచ్చి= చేరవచ్చి; రాజ, మందిర, 
ద్వార+ఆసన్నులు+అగునంతన్‌= రాజభవనంయొక్క ద్వారం దగ్గరకు వచ్చినవారు కాగానే; మంత్రి, పురోహిత, బ్రాహ్మణ, 
నివహంబులు= మంత్రుల, పురోహితుల, (బ్రాహ్మణుల యొక్క సమూహాలు; దుర్యోధన, ప్రముఖ, ధార్తరాష్ట్ర శతంబును= 
దుర్యోధనుడు, దుశ్ళాసనుడు మొదలైన ధృతరాష్ట్రుని కుమారులు వందమంది; ఎదురువచ్చి; పాండవులన్‌; తోడ్కొని, 
తెచ్చినన్‌= తీసికొనిరాగా; భీష్మ విదుర, ధృతరాష్ట్ర సత్యవతి+అంబికా+అంబాలికలు= భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, 
సత్యవతి, అంబిక, అంబాలిక; మొదలుగాన్‌= ముందుగా; ఆ+మునులకు; నమస్కరించిరి; అంతన్‌= ఆ సమయంలో; 
యొక్కిన+కుమారులన్‌= తమకు నమస్కరించిన పుత్రుల్ని; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; ఎత్తికొని= పైకెత్తి; 
కుంతినిన్‌, ప్రియ, పూర్వకంబునన్‌= (ప్రీతిగా; సంభావించి= గౌరవించి; పాండురాజు, వియోగ, దుఃఖితులు+అయి= పాండురాజు 
యొక్క ఎడబాటుచే (మరణంచే) దుఃఖాన్ని పొందినవాళ్ళయి; మహా, శోకంబునన్‌= పెద్దదుఃఖంలో; తేలుచున్న= తేలిపోతూ 
ఉండే; విదుర, ధృతరాష్ట్రుల, గాంధారీ, సహితంబున్‌= విదురునీ, ధృతరాష్ట్రునీ, గాంధారితో కూడా; ఊరార్చి= ఓదార్చి; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 539 


ఆ+మునులయందు= ఆ మహర్షులలో; ఒక్క; వృద్ద, తపస్వి= వృద్ద ముని;, సహ(స్ర+అనుమతంబునన్‌= బుషులు 
వెయ్యిమందియొక్క అనుమతితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వెయ్యిమంది మునులు తమను చుట్టి వెంట రాగా, తల్లితోకూడి పాండవులు, రాజమార్గాన్ని చేరటానికి 
వచ్చి, రాజభవనద్వారాన్ని సమీపించగానే మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు 
మొదలైన ధృతరాష్టునికొడుకులు వందమంది ఎదురువచ్చి, వారిని తోడ్కొని లోపలికి తీసికొనివచ్చారు. భీష్ముడు, 
విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక ముందుగా ఆ మునులకు నమస్కరించి, తమకు మొక్కిన 
పాండవులను ప్రేమతో ఎత్తుకొని, కుంతిని ఎంతోట్రీతితో గౌరవించారు. పాండురాజుమరణానికి పెద్దగా దుఃఖిస్తున్న 
విదురధృతరాష్ట్రులనూ, గాంధారినీకూడా ఓదార్భి, ఆ మునులలో పెద్దవాడైన ఒకమహాముని మిగతా మును లందరి 
అనుమతితో ఇట్లా అన్నాడు. 


విశేషం: ఇది - ఒక రాజకుటుంబాన్ని రాజకుటుంబసభ్యులు ఆహ్వానించే తీరును తెలిపే వర్లన. ప్రజాపరిషత్తులలోనూ, 
సామూహికంగా రాజును దర్శించే సందర్భాలలోనూ అందరూ మాట్లాడకుండా వారిచేత అనుతింపబడిన (ప్రతినిధులే మాట్లాడే 
సాంఘిక సంప్రదాయం వృద్దతపస్వి మాట్లాడటంలో కనపడుతున్నది. 

ణు ౧ 


ఉ. భానునిభుండు పాండుజనపాలుండు ఘోరతపంబు సేసి ధ 
ర్మానిలవాసవాశ్వినుల దైనవరంబున శక్తిపేర్మితో 
నీ నరనాథనందనుల నేవుర వంశవివృద్దిపొంటె బం 
చాననసత్త్వులం బడసె నాశతశృ్శంగమహానగంబునన్‌. 153 


ప్రతిపదార్థం: భాను, నిభుండు= సూర్యునితో సమానుడు; పాండు, జన, పాలుండు= పాండురాజు, ఆ శతశ్చంగ, మహా 
నగంబునన్‌= ఆ శతశ్ళంగ మనే గొప్పపర్వతంమీద; ఘోర, తపంబు= భయంకర మైన తపస్సు; చేసి; ధర్మ+ అనిల, 
వాసవ+అశ్వినులది+ఐన= యమునియొక్క, వాయుదేవునియొక్క, దేవేంద్రునియొక్క, అశ్వినీదేవతలయొక్క; వరంబున, శక్తి 
పేర్మితో= వరప్రభావంయొక్క అతిశయంతో; వంశ; వివృద్ది, పొంటెన్‌= వంశంయొక్క గొప్పపెంపుదలకొరకు; ఈ, నరనాథ, 
నందనులన్‌= ఈ రాజకుమారులను; పంచానన, సత్త్వ్యులన్‌= సింహంయొక్క బలంవంటి బలంకలవాళ్ళను; ఏవురన్‌= 
ఐదుగురిని; పడసెన్‌= పొందాడు. 


తాత్పర్యం: సూర్యునితో సమాను డైన పాండురాజు, శతశృంగపర్వతంమిద పెద్దతపస్సు చేసి, యమ, వాయు, 
దేవేంద్ర, అశ్వినీదేవతలయొక్క వరప్రసాదంతో, వంశాభివృద్ధికొరకు సింహాలవలె బలవంతు లైన అయిదుగురు 
కొడుకులను కన్నాడు. 


విశేషం: ఈ పద్యరచనలో అర్థవ్యక్తి అనే గుణం సార్థకం. వృద్దతపస్వి మాట్టాడినమాటలలో వంశవృద్దికొరకు పాండురాజు 
థి థి ణు ౧ (s) 

దేవతలవరాలతో పుత్రులను ఏ విధంగా పొందాడో (ప్రతిపదసార్థకంగా వివరించాడు. వస్తుస్వభావాన్ని యుటితిస్ఫూర్తితో 

వ్యక్తమయ్యేటట్టు చెప్పటం అర్థవ్యక్తిగుణస్వభావం. పాండురాజు ఘోరతపస్సుచేత సూర్యునివలె (ప్రకాశించాడు. దానికి దేవతలు 

మెచ్చి వరాలుగా తనయుల నిచ్చారు. అరణ్యంలో పెరిగిన పాండవులు సింహసత్తులుగా శ్రేష్ట లనిపించుకొన్నారు. దీనికి 

శతశ్చంగాలతో కూడుకొన్న ఆ పర్వతంమీది వేలాదిమునులు సాక్ష్యం! అని (ప్రత్యక్షప్రమాణంగా పాండవులను పరిచయం 

చేశాడు. (సంపా.) 


540 శ్రీమదాంధ్ర నుహాభారతను 


క.  త్రిదశాధినాథసద్భశు(డు । ద్రిదశాలయమునకు మాద్రిదేవియు( దానున్‌ 
ముదమొనర నరిగె నే(టికి(। బదియేడగునాండు దురితబంధచ్యుతు. డై. 154 


విశేషం: (త్రిదశ+అధినాథ, సదృశుండు= దేవేంద్రునితో సమాన మైనవాడు - పాండురాజు; మాద్రిదేవియున్‌+ తానున్‌= 
మాద్రి మరియు తానూ; దురిత, బంధ, చ్యుతు6 డై= పాపబంధాలనుండి విడువబడినవాడై; నేటికిన్‌; పది+ఏడగు, నాండు= 
పదిహేడో రోజు; త్రిదశశఆలయమునకున్‌= స్వర్గానికి; ముదము= సంతోషం, ఒనరన్‌= ఒప్పగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: దేవేంద్రునితో సమాను డైన పాండురాజు మాద్రితో పాపబంధాలనుండి విముక్తుడై పదిహేడు రోజులక్రితం 
స్వర్గానికి వెళ్ళాడు. 


నిశేషం: మాద్రీపాండురాజులు మరణించారు అని వాచ్యంగా చెప్పకుండా స్వర్గస్థు లైనా రని పౌరుష్యం లేనట్టుగా ముని 
చెప్పటంలో సౌకుమార్యం అనే శబ్దగుణం పోషింపబడింది. ఉత్తమసంతానంవలన పాండురాజుకు ఉత్తమగతి - అంటే స్వర్గలోక 
ప్రాప్తి - లభించిం దని వ్యంగ్యం. భూలోకంలో ఇంద్రునివలె బ్రతికిన పాండురాజు స్వర్గానికి వెళ్ళేటప్పుడు-శచీసమేతంగా 
ఇంద్రుడు వెళ్ళినట్టుగా మా(ద్రీసహితంగా వెళ్ళా డనీ, సతీసమేతుడై స్వర్గగమనంచేసిన పాండురాజు పాపబంధా లన్నీ 
తెగిపోవటంవలన శాశ్వతస్వర్లాలోకావాప్తిని పొందా డనీ వస్తుధ్వని. (సంపా) 


క కమనీయలీల నొక్కట | నమరపురంబునకు( జనిన యయ్యిరువుర యం 
గము లివి; పితృమేధవిధి । క్రమ మొనరంగ సంస్కరింప( గడంగుండు వీనిన్‌. 155 


ప్రతిపదార్థం: కమనీయ, లీలన్‌= మనోహర మైన విలాసంతో; ఒక్కటన్‌= ఒకరితో ఒకరు; అమర, పురంబునకున్‌= 

స్వర్గానికి; చనినన్‌ = వెళ్ళగా; ఆ+ఇరువుర, అంగములు= ఆ ఇద్దరియొక్క అస్టులు; ఇవి; పితృమేధ, విధి, క్రమము= ఉత్తర 

క్రియలయొక్క విధానం; ఒనరన్‌= ఒప్పేటట్లు; వీనిన్‌= ఈ అస్టుల్ని; సంస్కరింపన్‌= సంస్కరించటానికి; కడ(గు(డు= 
(32) థి 

ప్రయత్నించండి. 


తాత్సర్యం: ఆ విధంగా ఒకటిగా స్వర్గానికి వెళ్ళిన ఆ ఇద్దరి అస్లు లివి. ఉత్తరక్రియలు శాస్త్రోక్తంగా జరిపి, వీటిని 
సంస్కరించటానికి ప్రయత్నించండి. 


వ. 'ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్తరక్షణార్థంబు మునిగణ ప్రార్దిత యై యెట్టకేనియు ధృతప్రాణ 
ఈ”*ో థి థ [న లబ bh 
యయ్య; నిక్కునూరులు కురుకులవిస్తారకులు, దేవమూర్తులు. యుధిష్టిరభీమార్డున నకులసహదేవు లనంగా 


దేవాధిష్టితనామంబులు దాల్చి, బ్రహ్మర్షి ప్రశీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచు6 బెరుగుచున్నవారు 


వీరలం జేకొని కురువృద్దులు ధర్మబుద్ది రక్షించునది' యని చెప్పి సిద్దచారణగణంబులతో నమ్మహామును 


వ 


లంతర్జానంబు సేసి; రంత వ్యాస భీష్మ ధృతరాష్తుల యనుమతంబున. 156 


ప్రతిపదార్థం: ఈ, దేవియును= ఈ కుంతీదేవికూడ; పతితోడన్‌+అ= భర్తతోనే; పోవన్‌= వెళ్ళటానికి; సమకట్టినన్‌= 
పూనుకోగా; పుత్ర, రక్షణ+అర్థంబు= కొడుకులను కాపాడటంకొరకు; ముని, గణ, ప్రార్థిత+ఐ= బుషషులసమూహంచేత 
ప్రార్థింపబడిందై; ఎట్టకు+ఏనియు= చిట్టచివరకు; ధృత, ప్రాణ= ధరింపబడిన ప్రాణాలు కలది; అయ్యెన్‌= అయింది; 
ఈ+కుమారులు= ఈ పాండవులు; కురు, కుల, విస్తారకులు= కురువంశాన్ని వృద్దిచేసేవారు; దేవమూర్తులు= దేవతాస్వరూపులు; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 541 


యుధిష్టిర, భీమ+అర్జున, నకుల, సహదేవులు; అనంగాన్‌; దేవ+అధిష్టిత= దేవతలచేత ప్రభావితా లైన; నామంబులు= పేర్షు; 
తాల్చి= ధరించి; (బ్రహ్మ+బుషి, (ప్రణీత+ఉపనయనులు+ఐ= (బ్రహ్మర్శులచేత చేయబడిన ఉపనయనం కలవాళ్ళయి; 
(శుత+అధ్యయన, సంపన్నులు= వేదాధ్యయనం అనే సంపద కలవాళ్ళు; అగుచున్‌; పెరుంగుచున్నవారు= పెరుగుతూ 
ఉన్నారు; వీరలన్‌= వీళ్లను; చేకొని= తీసికొని; కురు, వృద్దులు= కురువంశంలోని పెద్దలు; ధర్మ, బుద్దిన్‌= ధర్మంతో కూడిన 
బుద్దితో; రక్షించునది= కాపాడవలసింది; అని= ఆ విధంగా; చెప్పి= వివరించి; సిద్ద, చారణ, గణంబులతోన్‌= సిద్దుల, 
చారణుల యొక్క సమూహాలతో; ఆ+మహా, మునులు; అంతర్జానంబు+ చేసిరి= కనపడకుండా పోయారు; అంతన్‌= 
తరువాత; వ్యాస, భీష్మ ధృతరాష్ట్రుల, అనుమతంబునన్‌= వ్యాస, భీష్మ, ధృతరాష్తులయొక్క అనుమతితో. 


తాత్సర్యం: “ఈ కుంతీదేవికూడా భర్తతో సహగమనం చేయటానికి పూనుకొన్నది. అయితే, బుషులు ప్రార్థించటం 
చేత కొడుకులను రక్షించటానికి బ్రతికి ఉన్నది. ఈ కొడుకులు కురువంశాన్ని వృద్ధి చేస్తారు; దేవతాస్వరూపులు; 
యుధిస్టిర భీమార్జున నకుల సహదేవు లని దేవతల (ప్రభావం కల పేరు ధరించి, బ్రహ్మర్షులు ఉపనయనం చేయగా, 
చక్కగా వేదాధ్యయనం చేస్తూ పెరుగుతున్నారు. కురువంశంలో పెద్ద లైనమీరు వీళ్ళను చేరదీసి ధర్మబుద్దితో 
రక్షించండి” - అని చెప్పి, ఆ మహామునులు సిద్దచారణులతోసహా అంతర్జాన మయ్యారు. తరువాత వ్యాస భీష్మ 
ధృతరాష్ట్రుల అనుమతితో. 


విశేషం: శతశ్చంగపర్వతంలో జరిగిన వృత్తాంతా న్నంతా వృద్దమునిచేత సంగ్రహంగా చెప్పించి, హస్తినాపుర కథ కొక 
సంబంధాన్ని పునరుద్దరించాడు-నన్నయ. భర్తతోపాటు సహగమనం చేస్తా నని మాద్రి చెప్పినమాటలే పూర్వకథలో ఉన్నాయి. 
ఆ తరువాత కుంతి తానుకూడా సహగమనానికి సిద్దమైనట్ట్లూ, మాద్రియే కాక, మునిగణాలు ఆమెకు ఎంతోనచ్చజెప్పి 
పుత్రరక్షణార్థం (బతుకు మని బోధించా రనే వివరణం ఇక్కడ చెప్పాడు-నన్నయ. సమయసందర్భా లెరిగి కథార్థాలను 
ఉత్కంఠావహంగా కూర్చటం (ప్రసన్నకథాకలితార్థయుక్తిలక్షణం. (సంపా.) 


సీ, వెలయంగ బితృమేధవిధి విచక్షణశీల | సద్దూసురోపదేశక్రమమున 
నధికవిభూతితో నతిపవిత్రదే । శమున నయ్యంగముల్‌ సంస్కరించి, 
పుణ్యస్వధామృతంబుల నొప్పంగా । శ్రాద్దవిధి యొనరించి, సద్విప్రతతికి 
నగ్రహారములు దివ్యాంబరాభరణ శ । య్యాసనళచ్చ త్రగవాశ్వకరుల 


ఆ. నిచ్చి, సర్వజనుల కెల్లను భోజన । దాన మొనరఈ జేసి, ధర్మవిదుండు 
విదురు€ డట్లు పాండువిభునకుం జేయించె । నన్యలోకహితంబు లైన విధులు. 157 


ప్రతిపదార్థం: ధర్మ, విదుండు= ధర్మం తెలిసినవాడు; విదురుండు; వెలయంగన్‌= ఒప్పేటట్టు; పితృమేధ, విధి, విచక్షణ, శీల, 
సత్‌+భూసుర+ఉపదేశ, క్రమమునన్‌= పితృయజ్ఞ విధానంలో పండితస్వభావం కల ఉత్తము లైన బ్రాహ్మణులు చెప్పిన విధంగా; 
అధిక, విభూతితోన్‌= మిక్కిలి ఐశ్వర్యంతో; అతి, పవిత్ర, ప్రదేశమునన్‌= మిక్కిలి పవిత్రమైన స్థలంలో; ఆ+అంగముల్‌= ఆ 
అస్థికలు; సంస్కరించి= సంస్కారం జరిపించి; పుణ్య, స్వధా+అమృతంబులన్‌= పుణ్య మైన హోమాలతో, జలతర్పణాలతో; 
ఒప్పుంగాన్‌= తగు విధముగా; శ్రాద్ధ, విధి= (శ్రాద్దకర్మను; ఒనరించి= చేసి; సత్‌+విప్ర, తతికిన్‌= ఉత్తమ బ్రాహ్మణుల 
సమూహానికి; అగ్రహారాలు= కొన్నిగ్రామాలు; దివ్య+అంబర+ఆభరణ, శయ్యా+ఆసన, ఛత్ర గో+అశ్చ, కరులన్‌= శ్రేష్టమైన 
వస్త్రాలను, ఆభరణాలను, పడకలను, ఆసనాలను, గొడుగులను, గోవులను, గుర్రాలను, ఏనుగులను; ఇచ్చి; సర్వ, 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


జనులకు+ఎల్లన్‌= (ప్రజలకు అందరికి; భోజన, దానమున్‌= అన్నదానాన్ని; ఒనరన్‌= తగినట్టు; చేసి; పాండువిభునకు= 
పాండురాజుకు; అన్యలోక, హితములు+ఐన= పరలోకంలో మేలు చేసేవి అయిన; విధులు= కర్మలు; అట్టు; చేయించెన్‌. 
తాత్సర్యం: ధర్మజ్ఞ డైన విదురుడు పితృయజ్ఞవిధానం చక్కగా తెలిసిన (బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారం 
మిక్కిలి వైభవంగా మహాపవి(త్రస్థలంలో ఆ అస్థికలకు సంస్కారం జరిపించి, పుణ్యహోమంతో, జలతర్పణాలతో 
(శ్రాద్ధకర్మ చేయించి, స(ద్రాహ్మణులకు అ(గహారాలు, వస్త్రాలు, ఆభరణాలు, పడకలు, ఆసనాలు, గొడుగులు, 
గోవులు, గుణ్టాలు, ఏనుగులు దానా లిచ్చి, ప్రజ లందరికీ అన్నదానం చేసి, పాండురాజుకు ఉత్తరక్రియలు 


చేయించారు. 

విశేషం: గో+అశ్వ= గవాశ్య - అయవాయావాదేశసంధి. దేవతలకు 'స్వాహో' శబ్దంతో, పితరులకు 'స్వధా' శబ్దంతో హోమాలు 

చేయడం శాస్త్ర విధానం. 

వ. అంతం గృష్టద్వైపాయనుండు వారి కందటికు దుఃఖోపశమనంబుసేసి, యొక్కనాండు సత్యవతికి నేకాంతంబున 
నిట్లనియె. 158 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; కృష్ణద్వైపాయనుండు; వారికి+అందణకున్‌= వా శ్లందరికి; దుఃఖ+ఉపశమనంబు చేసి= 
దుఃఖం తగేటట్లు ఓదార్సి; ఒకనాడు; సత్వవతికిన్‌= తనతల్లి సత్వవతితో; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్లు+అనియెన్‌. 
nm yp ధీ ధర ధీ ధా 


తాత్సర్యం: తరువాత కృష్ణదెపాయనుడు వా ళ్ళందరినీ ఓదార్భి, ఒకనాడు సత్యవతితో రహస్యంగా ఇట్లా అన్నాడు. 


క. మతిం దలంపంగ సంసారం । బతి చంచల మెండమావులట్టుల సంప 

తతతు లతిక్షణికంబులు; । గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌. 159 
ప్రతిపదార్థం: మతిన్‌= బుద్దితో; తలంపంగన్‌= ఆలోచించగా; సంసారంబు;అతి, చంచలము= మిక్కిలి చలించునది; 
ఎండమావులు+అట్టులన్‌= ఎండమావులవలె; సంపత్‌+(ప్రతతులు= సంపదలయొక్క సమూహాలు; అతి, క్షణికంబులు= మిక్కిలి 
త్వరగా నళించేవి; గత కాలము= గడచిన కాలం; వచ్చు, కాలముకంటెన్‌= రాబోయే కాలంకంటె; మేలు= మంచిది, 
ఉత్తమమైంది. 
తాత్సర్యం: ఆలోచించి చూస్తే సంసారం ఎండమావులవలె అతిచంచలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే 
రోజులకంటె గడచిపోయిన రోజులే మేలు. 
విశేషం: అలం: ఉపమ. అతిప్రసిద్దా లైన నన్నయసూక్తులలో ఇది ఒకటి. ఏ యుగంలో నైనా, ఎవరికైనా ఇది సత్య 
మనిపిస్తుంది. 
క. క్రూరులు విలుప్త ధర్మా! చారులు ధృతరాష్ట్రసుతు లసద్‌వృత్తులు ని 

ష్కారణవైరులు వీరల । కారణమున నెగ్గు పుట్టు. గౌరవ్యులకున్‌. 160 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, సుతులు= ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు; (క్రూరులు; విలుప్త, ధర్మ+ఆచారులు= నశించిన 
ధర్మ బద్దమైన నడవడి కలవారు; అసత్‌+వృత్తులు= మంచివి కాని పనులు కలవాళ్ళు; నిష్కారణ, వైరులు= కారణం 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 543 


లేకుండానే శత్రువులయేవాళ్ళు; వీరల, కారణమునన్‌; కౌరవ్యులకున్‌= కురువంశంలో పుట్టిన వాళ్ళకు; ఎగ్గు= కీడు; పుట్టున్‌= 
కలుగుతుంది. 


తాత్పర్యం: ధృతరాష్షునికొడుకులు దుర్మార్గులు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వారికారణంగా 
కౌరవవంశానికి కీడు కలుగుతుంది. 


వ. 'దాని ధృతరాష్తుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబు€ జూడక వీరి విడిచి తపోవనంబున 
కరుగుం' డని చెప్పి చనిన సత్యవతియు. బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెలింగించి కోడండ్ర 
నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని, తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు 
శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి; రిట ధృతరాష్తుండును. 161 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ కీడును; ధృతరాష్టుండు; తాను+అ= తానే; అనుభవించున్‌= అనుభవిస్తాడు; కాని; మీరు; ఈ, 
దారుణంబున్‌= ఈ దారుణాన్ని; చూడక= చూడకుండా; వీరిన్‌= వీరిని; విడిచి= వదలి; తపోవనంబునకున్‌= తపస్సు చేయు 
అడవికి; అరుగుండు= వెళ్ళండి; అని= ఆ విధంగా; చెప్పి= తెలిపి; చనినన్‌= పోగా; సత్యవతియున్‌= సత్యవతికూడా; 
పారాశర్యు, ఉపదేశంబు= పరాశరునికొడుకైన కృష్ణద్వెపాయనుని ఉపదేశాన్ని; భీష్మ, విదురులకున్‌= భీష్మునికి, విదురునికి; 
ఎటీంగించి= తెలిపి; కోడం(డ్రన్‌= కోడళ్లైన; అంబికా+అంబాలికలన్‌= అంబికను, అంబాలికను; తోడ్కొని= తీసికొని; 
వనంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి; తానును= తానూ; వారు= వాళ్ళూ; అతి, ఘోర, తపంబు= మిక్కిలి భయంకర మైన 
తపస్సు; చేసి; కొండొక, కాలమునకున్‌= కొంతకాలానికి; శరీరంబులు; విడిచి; పుణ్య, గతికిన్‌= స్వర్గానికి; పోయిరి; ఇట; 
ధృతరాషుండును- 

తాత్సర్యం: 'దానిని ధృతరాష్ట్రుడు తానే అనుభవిస్తాడు. కాబట్టి మీరు ఈ దారుణాన్ని చూడకుండా వీళ్ళను 
విడిచిపెట్టి తపోవనానికి వెళ్ళండి' అని చెప్పి వెళ్ళగా, సత్యవతికూడ వ్యాసుని ఉపదేశాన్ని భీష్మునికీ, విదురునికీ 
తెలిపి, కోడళ్ళయిన అంబిక, అంబాలికలను వెంటతీసికొని అడవికి వెళ్ళి, తానూ వాళ్ళూ తీవ్రమైన తపస్సుచేసి, 
కొంతకాలానికి శరీరాలు విడిచి స్వర్గానికి చేరారు. ఇక ఇక్కడ ధృతరాష్ట్రుడు. 

విశేషం: [ద్రష్ట అయిన కృష్ణద్వైపాయనుడు కౌరవుల స్వభావాలు, భవిష్యత్సరిణామాలు దర్శించాడు. కౌరవ వంశాభ్యుదయంమీద 
కొండంత ఆశ పెట్టుకొన్న సత్యవతీదేవిగుండె (బ్రద్దలు కాకుండ ముందుగానే దాన్ని తెలిపి, ఆమెను తపోవనానికి పంపాడు. 


కురుపాండుకుమారుల బాలక్రీడలు (సం. 1-119-13) 


క తన సుతులు పాండు సుతు లని । మనమున భేదింప కతిసమంజసభావం 
బున నొక్క రూపకా( జే । కొని యుండెం బాండురాజుకొడుకులC బ్రీతిన్‌. 162 


ప్రతిపదార్థం: తన, సుతులు= తన కొడుకులు; పాండు, సుతులు= పాండురాజు, కొడుకులు; అని= ఆ విధంగా; 
మనమునన్‌= మనస్సులో; భేదింపక= తేడా చూపక; అతి, సమంజస, భావంబునన్‌= మిక్కిలి న్యాయబుద్దితో; ఒక్కరూపు+అ, 
కాన్‌= ఒకే విధంగా, ప్రీతిన్‌= ప్రేమతో; పాండురాజు, కొడుకులన్‌= పాండవుల్ని; చేకొని+ఉండెన్‌= చేపట్టి ఉన్నాడు. 


తాత్సర్యం: తనకొడుకులు, పాండురాజుకొడుకులు అనే భేదభావం లేక, మిక్కిలిన్యాయబుద్దితో అందరినీ ఒకే 
విధంగా చూస్తూ పాండవులను (ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ధృతరాష్తునెయ్యమున సం । తతవర్దితు లగుచు6 బాండుతనయులు వినయా 

న్వితులు కుమారక్రీడా । రతు లయి యొడంగూడి ధార్తరాష్తులతోడన్‌. 163 
ప్రతిపదార్థం: ధృతరాష్టు, నెయ్యమునన్‌= ధృతరా(ునిప్రేమతో; సంతత, వర్చితులు+అగుచున్‌= ఎల్లప్పుడు పెంచబడిన 
వాళ్ళయి; వినయ+అన్వితులు= వినయంతో కూడినవారు; పాండు, తనయులు= పాండురాజుకొడుకులు; ధార్తరాష్టుల 
తోడన్‌= ధృతరాష్టునికొడుకులతో; ఒడన్‌+కూడి= కలిసి; కుమార, క్రీడా, రతులు+అయి= బాలక్రీడలలో ఆసక్తి కలవాళ్ళయి. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుని ప్రేమచేత పెరుగుతూ వినయవంతు లైన పాండవులు కౌరవులతో కలిసి బాల(క్రీడల 
మీద ఆసక్తి కలవాళ్ళయి. 


క గిటుపునెడ నేయునెడ వడి(। బటిచునెడం బెనంగునెడ నపార బలంబుల్‌ 
మెబియునెడ భీమునకు నం । దొటు( గీడ్పడం దొడంగి రుద్దతులు రాజసుతుల్‌. 164 


ప్రతిపదార్థం: గితుపు, ఎడన్‌= తిరిగేటప్పుడు; ఏయు, ఎడన్‌= కొట్టేటప్పుడు; వడిన్‌= వేగంగా; పజచు, ఎడన్‌= పరుగెత్తేటప్పుడు; 
పెనంగు, ఎడన్‌= పెనగులాడేటప్పుడు; అపార, బలంబుల్‌= అంతులేని బలాలను; మెజయు, ఎడన్‌= చూపేటప్పుడు; 
ఉద్దతులు= గర్వించినవారు; రాజ, సుతుల్‌= రాజకుమారులు; అందొణున్‌= అందరూ; భీమునకున్‌; కీడ్సడన్‌= తక్కువ 
అవటానికి; తొడ.గిరి= పూనుకొన్నారు. 


తాత్పర్యం: గుండ్రంగా తిరిగేటప్పుడు, కొట్టేటప్పుడు, వేగంగా పరుగెత్తేటప్పుడు, పెనగులాడేటప్పుడు, అపార 
బలాలను (ప్రదర్శించేటప్పుడు గర్వంతో ఉన్న రాజకుమారు లంతా భీమునికన్నా తక్కువ అవుతున్నారు. 


క. వదలక పెనంగి పదుండ్రం । బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రి 
జెదర( బడవైచి పవనజు( । డదయుండయి వీ6ంపు లొలియ నందటి నీడ్లున్‌. 165 


ప్రతిపదార్థం: వదలక; పెనంగి= పోరాడి; పదుం(డ్రన్‌= పదిమందిని; పదియేవురన్‌= పదిహేనుమందిని; ఒక్కపెట్టు+అ= 
ఒక్కసారిగ; పట్టి; ధరిత్రిన్‌= భూమిమీద; చెదరన్‌= చెల్లాచెదురుగా; పడవైచి= (క్రిందపడవేసి; పవనజుండు= వాయుదేవునికి 
పుట్టినవాడు - భీముడు; అదయుండు+అయి= దయలేనివాడై; వీపులు+ఒలియన్‌= వీపుల చర్మం ఊడిపోయేట్టుగ; అందణన్‌, 
ఈడ్సున్‌= అందరినీ, ఈడ్చేవాడు. 


తాత్పర్యం: వదలక పోరాడి, పది లేదా పదిహేనుమందిని ఒక్కసారిగా పట్టి, నేలమీద చెల్లాచెదురుగా పడవేసి, 
భీముడు దయలేనివాడై అందరివీపులచర్మాలు లేచిపోయేట్టు ఈడ్చేవాడు. 


సీ. కూడి జలక్రీడ లాడుచో( గడంగి యా । ధృతరాష్ట్రనయుల నతులశక్తి 
లెక్కించియు( బదుండ్ర నొక్కొక్క భుజమున । నెక్కించుకొని, వారి యుక్కడంగ€ 
గ్రంచటి నీరిలో ముంచుచు నెత్తుచు. । గారించి తీరంబు చేర. బెట్టు; 
గోరి ఫలార్టు లై వారల యెక్కిన । మ్రాకుల మొదళుల వీ బట్టి 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 545 


ఆ. వడి. గదల్లు( బండ్లు దడంబడువారల । తోన ధరణిమీందం దొరంగుచుండ; 
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస । నాదు లెల్ల బాధితాత్ము లైరి. 166 


ప్రతిపదార్థం: కూడి; జల(క్రీడలు; ఆడుచోన్‌; కడంగి= పూని; ఆ ధృతరాష్ట్ర తనయులన్‌= ఆ ధృతరాష్ట్రుని కొడుకులను; 
అతుల, శక్తిన్‌= సాటిలేని బలంతో; లెక్కించియున్‌= లెక్కపెట్టి; పదుంధడ్రన్‌= పదిమందిని; ఒక్క+ఒక్క, భుజమునన్‌= 
ఒక్కొక్క భుజంమీద; ఎక్కించుకొని; వారి, ఉక్కు= వాళ్ల బలం; అడంగన్‌= అణగేటట్టుగా; క్రంచజ= వేగంగా; నీరిలోన్‌; 
ముంచుచున్‌; ఎత్తుచున్‌; కారించి= బాధించి; తీరంబు= గట్టును; చేరన్‌= చేరేట్టు; పెట్టున్‌; కోరి; ఫల+అర్జులు+ఐ= పండ్లు 
కోరినవాళ్ళయి; వారల, ఎక్కిన [మాకులమొదళ్లను= వా రెక్కినట్టి చెట్టమొదళ్ళను; వీంకన్‌= బలంతో; పట్టి; తడయిడు, 
వారలతోనన్‌; పండ్లు; ధరణి, మీ(దన్‌= భూమిమీద; తొరంగుచుండన్‌= పడుతుండగా; వడిన్‌= వేగంగా; కదల్బున్‌= కదలించేవాడు; 
ఇట్టిపాట= ఈ విధంగా; గాడ్సు, పట్టిచే= వాయుదేవుని కొడుకైన భీమునిచేత; దుశ్చాశన+ఆదులు+ఎల్లన్‌= దుశ్శాసనుడు 
మొదలైనవాళ్లంతా; బాధిత+ఆత్ములు+ఐరి= బాధింపబడిన శరీరాలుకల వాళ్ళు అయ్యారు. 


తాత్సర్యం: అంతా చేరి జల(క్రీడలు ఆడేటప్పుడు భీముడు సాటిలేని బలంతో పూని ధృతరాష్తునికొడుకులను 
ఒక్కొక్క భుజంమీద పదిమందిని లెక్కపెట్టి ఎక్కించుకొని, వాళ్ళ బలం అణగేటట్లు వేగంగా నీటిలో ముంచుతూ, 
పై కెత్తుతూ బాధించి, గట్టుకు చేర్చేవాడు. వాళ్ళు పండ్లు కోయడానికి ఎక్కిన చెట్లమొదళ్ళను బలంగా వేగంగా 
కదలి, వాళ్ళూ, పండ్లూ నేలమీద రాలేటట్లు చేసేవాడు. ఈ విధంగా దుశ్శాసనుడు మొదలైనవాళ్ళంతా భీమునిచేత 
బాధింపబడుతూ ఉండేవాళ్ళు. 


వ. దాని సహింపనోపక యొక్కనాండు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యి ట్లనియె.167 


ప్రతిపదార్థం: దానిన్‌= భీమునిచేత కలిగేబాధను; సహింపన్‌+ఓపక= ఓర్చుకోలేక; ఒక్కనా(డు; దుర్యోధనుండు; శకుని; 
దుశ్తాసన+ఆదులతో= శకుని, దుశ్శాసనుడు మొదలైనవాళ్ళతో; విచారించి= ఆలోచించి; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: భీమునిచేత కలిగేబాధను ఓర్చుకోలేక, ఒకనాడు దుర్యోధనుడు శకుని, దుశ్చాసనుడు మొదలైన 
వాళ్ళతో ఆలోచించి ఈ విధంగా అన్నాడు. 
పృథ్వి. 

ఉపాంశువధ( జేసి మధ్యము మదోద్దతుం జంపి ని 

సృపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే 

నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ 

తృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌. 168 
ప్రతిపదార్థం: మద+ఉద్దతున్‌= గర్వంతో విజృంభించినవాడిని; మధ్యమున్‌= నడిమివాడిని - అనగా కుంతీదేవికొడుకులలో 
మధ్యమంవాడైన భీముడిని; ఉపాంశు, వధన్‌+చేసి= రహస్యంగా హత్యచేసి; చంపి; అశక్తు= శక్తిలేనివా డైన; ధర్మనందనున్‌; 
బంధించి; నిస్సపత్నముగన్‌= శత్రువు లేకుండా; అపాండవముగాన్‌= పాండవులు లేకుండా; సముద్ర, వలయ+అఖిల, క్షోణిన్‌= 
సముద్రంచేత చుట్టబడిన సమస్తభూమండలాన్ని; మత్‌, కృపాణ, పటు, శక్తిన్‌= నా కత్తియొక్క గట్టిబలంతో; అతి+అధిక, 
కీర్తిని+ఐ= మిక్కిలి ఎక్కువ కీర్తిగలవాడనై; ఏలెదన్‌= పరిపాలిస్తాను. 


546 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్సర్యం: గర్వంతో విజృంభిస్తున్న భీముడిని రహస్యంగా చంపి, అశక్తు డైన ధర్మరాజును చెరసాలలో పెట్టి, 
శత్రువు అనేవాడు లేకుండా, అపాండవంగా సమస్తభూమండలాన్నీ నాకత్తికి ఎదురులేకుండా అఖండకీర్తితో 
పరిపాలిస్తాను. 


విశేషం: పాండవులకు బలం, తనకు ప్రబలశత్రువు భీముడుమాత్రమే అని దుర్యోధనుని భావన. అతడిని ప్రత్యక్షంగా 
ఎదుర్కొని చంపడం సాధ్యపడదు. అందువలన అతడిని రహస్యంగా చంపి, తనకన్నా పెద్దవాడైన ధర్మరాజును చెరసాలలో 
పెడితే-ఇక తనను ఎదిరించే శత్రువు లుండ రనీ, మిగతావారిలో తానే పెద్ద కనుక రాజ్యాధికారం తనకే సంకక్రమిస్తుం దనీ, 
సమస్తభూమండలాన్ని తానే పరిపాలించవ చ్చనీ దుర్యోధనుని దురాలోచన. అప్పటి కింకా అర్జున నకుల సహదేవుల శక్తి 
సామర్థ్యాలు దుర్యోధనుని దృష్టికి వచ్చినట్టు లేదు. పాండవధార్తరాష్టుల విభేదానికి బీజం భీమునిబల మనీ, దుర్యోధనుని 
దుశ్చింత అనీ వస్తుధ్వని. (సంపా) 


ఛందళ్ళిల్పం: పృధ్వీవృత్తంలోని ప్రతిపాదంలోనూ 17 అక్షరా లుంటాయి. జ, స, జ, స, య, లగ - అనే గణాలు వరుసగా 
అమరి ఉంటాయి. 12వ అక్షరం యతిస్థానం. ఈ సందర్భంలో నన్నయ పృథ్వీవృత్తం వాడటంలో గల సార్థక్యాన్ని గురించీ, 
ఈ పద్యరచనలోని అక్షరరమ్యత, వాక్యవృత్తులగురించీ డాక్టర్‌ పాటిబండమాధవశర్మగా రిట్లా వ్యాఖ్యానించారు. “పృధ్వీరాజ్య 
హరణోత్సాహమును, తదంగమైన పృథానందనోత్సాహమును పృథ్వీ వృత్తమున నిబంధించుట వృత్తనామాగ్రితమైన శిల్పము. 
పద్య మందలి పూర్యోత్తరార్హములందు అక్షర, పదరచనా రూపమైన శిల్పమును గుర్తింపవచ్చును. పూర్వార్ణమందలి 
మహా ప్రాణవ్యంజనము, నీచమధ్యస్వరములు, వ్యస్తపదములు దుర్యోధను డా వాక్యఖండములను రహస్యముగ, అనుదాత్తస్వరమున, 
సనిశ్వసితముగ, ససంభ్రముగ నుచ్చరించె నని స్పష్టము చేయున్నది. ఉత్తరార్హమునందలి సమస్తపదములు, నాదాక్షరములు, 
విశేషించి చతుర్ధపాదము నందలి ఉదాత్తస్వరములు దుర్యోధను డావాక్యమును అనర్గలముగ (క్రమవర్హమానస్వరమున ఉచ్చరించె 
నని స్ఫుటము చేయుచున్నవి. భీమవధ, ధర్మజబంధనములు రహస్యవిషయములు. అపాండవమైన క్షోణీరాజ్యపాలనము 
ప్రకాశవిషయము, స్వరవ్యంజనవిన్యాస శిల్పము వాక్యార్థవ్యంజకమైన వాచికాభినయనమునకు చక్కగా నుపకరించుచున్నది. 
'అసమాసైః పదై ర్భాతి పృథ్వీ పృథ్వీ పృథక్‌ స్థితైః (సువృత్తతిలకం 2-27). వ్యస్తములైన యసమస్త పదములచే పృథ్వీ వృత్తము 
పృథువుగా భాసించు నని క్షేమేంద్రు. డొకరహస్యమును వెల్లడించెను. నన్నయ యారహస్యమునే పైపద్యమందలి పూర్వార్హమున 
ప్రదర్శించెను” (ఆంధ్రమహాభారతము: ఛందళ్ళిల్పము - పు.280,281) 


దుర్యోధనుండు భీముని జంపింప( దివురుట (సం. 1-119-28) 


వ. అని పాపబుద్దియందు. గృతనిశ్చయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెటుంగకుండ భీమున కపాయంబు 
సేయ సమకట్టి, యంతరం బన్వేషించుచున్నంత నొక్కనాండు జలక్రీడావసరంబున. 169 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పాప, బుద్దియందున్‌= చెడ్డఆలోచనతో; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిర్ణయం 
కలవాడై; దుర్యోధనుండు; భీష్మ, విదురులు ఎణుంగకుండన్‌= భీష్మునికి విదురునికి తెలియనీయకుండా; భీమునకున్‌; 
అపాయంబు, చేయన్‌= అపాయం కలిగించటానికి; సమకట్టి= పూనుకొని; అంతరంబు= అవకాశాన్ని; అన్వేషించుచున్‌= 
వెదకుతూ; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కనాండు; జల, (క్రీడా+అవసరంబునన్‌= జలక్రీడలు ఆడేసమయంలో. 


తాత్పర్యం: అని దురాలోచనతో దుర్యోధనుడు భీష్మవిదురులకు తెలియకుండా భీమునికి కీడు చేయా లని 
అవకాశంకొరకు వెదకుతుండగా ఒకరోజు జల(క్రీడలు ఆడేసమయంలో. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 547 


ఉ. వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడ( జల్లు6 బో 

రాడి జయించి యందటి, ననంతపరిశ్రమపారవశ్యముం 

గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే 

యాడక నిద్రవోయె శిశిరానిలముల్‌ పయి వీచుచుండ(గన్‌. 170 
ప్రతిపదార్థం: అనఘుండు= పాపంలేనివాడు; సమీరణ, నందనుండు= వాయుదేవునికొడుకైన భీముడు; వేడుకన్‌= వేడుకతో; 
ఒక్కరుండు= ఒక్కడు; శత, వీర, కుమారులతోడన్‌= నూరుమంది వీరులైనకురుకుమారులతో- దుర్యోధనాదులతో; 
చల్లున్‌+పోరు+ఆడి= నీళ్ళలో దిగి ఒకరిమీద ఒకరు నీళ్ళు చల్టుకొనే ఆట ఆడి; అందణన్‌; జయించి; అనంత, పరిశ్రమ, 
పారవశ్యమున్‌= అంతులేని శ్రమవల్ల కల్గిన మైమరపుతో; కూడి= ఉండి; ప్రమాణకోటిన్‌= ప్రమాణకోటి అనే స్థలంలో; 
శిశిర+అనిలముల్‌= చల్లనిగాలులు; పయిన్‌= మీద; వీచుచుండంగన్‌; మెయి= దేహం; ఆడక= కదలక; నిద్ర, పోయెన్‌. 
తాత్సర్యం: పాపరహితుడు, వాయుపుత్రుడు అయిన భీముడు ఒక్కడే వేడుకగా వందమందికౌరవులతో జల|క్రీడలాడి 
అందరినీ జయించి, అంతులేని (శ్రమచేత కలిగిన అలసటవలన మైమరచి (ప్రమాణకోటి అనే స్థలంలో చల్లగాలులు 
వీస్తూ ఉండగా మేను కదల్బకుండ గాఢనిద్రలో ఉన్నాడు. 


విశేషం: ధార్తరాష్ట్రు లందరినీ మట్టుపెట్టగలదిట్ట భీము డనే అర్థాన్ని వ్యంగ్యంగా, బీజతుల్యంగా ఈ సన్నివేశం వ్యక్తంచేస్తున్నది. 


క. ఆ పవనజు నతిఘనలతి | కాపాశావలుల నంట గట్టించి మహా 

కోపమున గంగమడువున( । ద్రోపించె సుయోధనుండు దురితకరుం డై. 171 
ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; దురిత, కరుండు+ఐ= పాపం చేసేవాడై; ఆ, పవనజున్‌= ఆ వాయుపుత్రు 
డైన భీముడిని; అతి, ఘన, లతికా, పాశ+ఆవలులన్‌= మిక్కిలి గట్టివైన తీగ లనే తాళ్ళ సమూహంచే; అంటన్‌+కట్టించి= 
శరీరానికి అతుక్కొనిపోయే విధంగా కట్టించి; మహాకోపమునన్‌= మిక్కిలికోపంతో; గంగమడువునన్‌= గంగమడుగులోకి; 
(త్రోపించెన్‌= త్రోయించాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు దుర్మార్లుడై భీముడిని గట్టి తీగలచే గట్టిగా కట్టించి, మహాకోపంతో గంగమడుగులోకి 
(తోయించాడు. 


క. అనిలసుతుం డంతన మే । ల్మని నీల్లుడు నతని వజ్రఘనకాయము( బొం 

దినలతికాపాశము లె । ల్లను ద్రెస్సె మృణాళనాళలతికలపోలెన్‌. 172 
ప్రతిపదార్థం: అనిల, సుతుండు= వాయుదేవునికొడుకు - భీముడు; అంతన= అప్పటికప్పుడే - అంతలోనే; మేల్కని= 
మేలుకొని; నీల్లుడున్‌= ఒళ్ళు విరుచుకోగా; అతని, వజ్ర, ఘనకాయమున్‌= అతనియొక్క వజ్రంవంటి ధృఢమైన దేహాన్ని; 


పొందిన= తగులుకొన్న; లతికా, పాశములు+ఎల్లను= తీగ లనే త్రా ళ్ళన్నీ; మృణాళ, నాళ, లతికల, పోలెన్‌= లేత 
తామరతూళ్ళతీగలవలె; త్రెస్సెన్‌= తెగాయి. 


తాత్సర్యం: భీముడు అప్పటి కప్పుడు మేల్కొని ఒళ్ళు విరువగానే, వ(జ్రంవలె కఠినమైన అతనిశరీరానికి కట్టిన 
తీగలతా ళ్ళన్నీ లేతతామరతూళ్ళతీగలవలె సులభంగా తెగిపోయాయి. 


548 శ్రీమదాంధ్ర నుహాభారతను 
విశేషం: అలం: ఉపమ. 


ఆ. కర్మబంధనములు గ్రక్కున బాయుడు.€ । బుణ్యగతికి నెగయు పురుషు నట్లు 

బంధనంబు లెల్ల బాయుడు భీముండు । నీరిలోననుండి నెగయుదెంచె. 173 
ప్రతిపదార్థం: కర్మ, బంధనములు= కర్మబంధాలు; (గ్రక్కునన్‌= తటాలున; పాయుడున్‌= తొలగిపోగా; పుణ్యగతికిన్‌= 
పుణ్యలోకానికి; ఎగయు, పురుషునట్టు= ఎగిరిపోయే పురుషునివలె; బంధనంబులు+ఎల్లన్‌= కట్టన్నీ; పాయుడున్‌= తొలగిపోగా; 
భీముండు= భీముడు; నీరిలోన, నుండి= నీళ్ళలోనుండి; నెగయుదెంచెన్‌= పైకి లేచాడు. 
తాత్సర్యం: కర్మబంధాలు తొలగిపోగా పురుషుడు(జీవుడు) స్వర్గానికి ఎగిరిపోయినట్టు, కట్టు తెగగానే భీముడు 
నిటినుండి పైకి లేచి వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. మటియు నొక్కనాండు. 174 
తాత్సర్యం: ఇంకా మరొకరోజు. 


క జనపతి పనుపంగ సారథి । ఘనవిషకృమ్ణోరగముల. గఅపించె శ్రమం 

బున నిద్రితు( డైన ప్రభం | జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్‌. 175 
ప్రతిపదార్థం: జన, పతి= రాజు - దుర్యోధనుడు; పనుపంగన్‌= ఆజ్ఞాపించగా; సారథి; శ్రమంబునన్‌= అలసటచేత; నిద్రితుం 
డు+ఐన= నిద్రపోయినవాడైన; ప్రభంజన; సుతు, సర్వ+అంగ, మర్మ, సంధులన్‌, ఎల్లన్‌= వాయుపుత్రుని అన్ని అవయవాల 


కీలకస్థానాల కూడిక లన్నింటను; ఘన, విష కృష్ణ*ఉరగములన్‌= గొప్పవిషం కల నల్లత్రాచుపాములచేత; కజపించెన్‌= 
కరిపించాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ఆజ్ఞాపించగా సారథి, అలసి నిద్రపోయిన భీమసేనుని అన్ని అవయవాల మర్మస్టానాల 
సంధు లన్నిటా గొప్పవిషంగల నల్లత్రాచుపాములతో కరిపించాడు. 


క. అవిరళవిషఫణిదంష్ట్రలు । పవనజువజ్రమయతనువుపయితోలును నో 

పవ భేదింప(గ( బాప । వ్యవసాయులచెయ్వు లర్థవంతము లగునే? 176 
ప్రతిపదార్థం: అవిరళ, విష దంట్ట్రలు= దట్టమైన విషం ఉన్న పాములకోరలు; పవనజు, వ్రజమయ, తనువు, పయితోలునున్‌= 
వాయుపుత్రుని వజ్రంవంటి (అనగా వజ్రంవలె గట్టిదైన) శరీరంమీది చర్మాన్నికూడ; భేదింపంగన్‌= చీల్చటానికి; ఓపవ= 
సమర్థమైనవి కాలేకపోయాయి; పాప, వ్యవసాయుల, చెయ్వులు= పాపం చేయడంలో నిశ్చితమైనబుద్ది కలవాళ్ళచేష్టలు; 
అర్థవంతములు= ఫలాన్ని కూర్చేవి; అగునే= అగునా? - కావు. 
తాత్సర్యం: దట్ట మైనవిష మున్న ఆ పాములకోరలు, భీమసేనుని వజంవంటి శరీరం పై తోలునుకూడా చీల్చ 
లేక పోయాయి. పాపబుద్ది కలవారిపను లెప్పుడూ ఫలించవు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 549 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


చ. అలఘుబలుండు భీము(డును నంతన మేల్మని యవ్విషోరగం 

బుల€6 జరణంబులం జమరి, ముక్కన వాతను నెత్తు రొల్కగా€ 

దలర6గ సారథిం జఅచె. దా నపహస్తమునన్‌, వసుంధరా 

తలమునం ద్రెళ్ళె సారథియు. దత్‌క్షణమాత్రన ముక్తజీవు డై. 177 
ప్రతిపదార్థం: అలఘు, బలుండు= తక్కువ కాని బలం కలవాడు; భీము(డును; అంతన= అప్పుడే; మేల్కని; ఆ+విష+ 
ఉరగంబులన్‌= ఆ విషపుపాములను; చరణంబులన్‌= కాళ్ళతో; చమరి= రాచి; ముక్కున; నోట; నెత్తురు; ఒల్కగాన్‌= 
కారేటట్టు; తలరంగన్‌= చలించునట్టుగా; తాన్‌= తాను - అనగా భీముడు; అపహస్తమునన్‌= పెడచేత్తో; సారథిన్‌; చజచెన్‌= 
కొట్టాడు; సారథియున్‌= సారథికూడా; తత్‌+క్షణ, మాత్రన= ఆ క్షణంలోనే; ముక్త జీవుడు+ఐ= విడువబడిన ప్రాణాలు కలవా 
డై; వసుంధరాతలమునన్‌= నేలమీద; (త్రెళ్ళెన్‌= చచ్చిపడ్డాడు. 
తాత్సర్యం: మహాబలవంతు డైన భీముడు; అప్పుడే మేల్కొని ఆ పాములను కాళ్ళతో రాచి, చంపి, ముక్కున నోట 
నెత్తురు కారేటట్టు సారథిని పెడచేత్తో కొట్టాడు. సారథి ఆ క్షణంలోనే చచ్చి నేలమీద పడ్డాడు. 


క మటియును నొకనా. డెవ్వరు । నెటు(గక యుండంగ. గౌరవేంద్రుండు ధర్మం 
బెటు(గక విష మన్నముతో । గుజుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్‌. 178 


ప్రతిపదార్థం: మజియునున్‌= ఇంకనూ; ఒకనాండు; ఎవ్వరున్‌= ఎవరుకూడా; ఎయింగక, ఉండంగన్‌= తెలియక ఉండేటట్టు; 
కొారవ+ఇం(ద్రుండు= కొారవరాజు - దుర్యోధనుడు; ధర్మంబు= ధర్మాన్ని; ఎణుంగక= ఆలోచింపక; గాడు, కొడుకునకున్‌= 
వాయుదేవుని కుమారునికి - భీమునికి; అలుకన్‌= కోపంతో; విషము; అన్నముతో; గుజుకొని= పూని; పెట్టించెన్‌. 


తాత్పర్యం: ఇంకోరోజు ఎవ్వరికీ తెలియకుండా దుర్యోధనుడు, ధర్మాన్నిగూర్చి ఆలోచింపక, కోపంతో విషాన్ని 
అన్నంలో కలిపి భీమునికి పెట్టించాడు. 


క. సము డై యుయుత్సు. డయ్య । న్నము దుష్టం బగుట జెప్పినను గుడిచె విషా 
న్నము నా(కటిపెలుచను; నది । యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్‌. 179 


ప్రతిపదార్థం: యుయుత్సు(డు= ధృతరాష్ట్రునికి వైశ్యవనితయందు పుట్టినవాడు; వయసులో దుర్యోధనుని తరువాతివాడు; 
సము(డు+ఐ= సమబుద్ది కలవాడై; ఆ+అన్నము; దుష్టంబు= చెడ్డది; అగుటన్‌= కావడం; చెప్పినను= చెప్పినప్పటికి; ఆంకటి, 
పెలుచనున్‌= ఆకలియొక్క అతిశయంతో; విష+అన్నమున్‌= విషభోజనాన్ని; కుడిచెన్‌= తిన్నాడు; అది= ఆ విషాన్నం; 
మారుతికిన్‌= వాయుపుత్రుడైన భీమునికి; జీర్ల్ణము+ఐ= అరిగినదై; అమృత+అన్నంబు= అమృతభోజనము; అయ్యెన్‌= 


అయింది. 


తాత్సర్యం: యుయుత్సుడు సమబుద్ది కలవాడై ఆ అన్నం చెడ్డ దని చెప్పినా, భీముడు అధిక మైన ఆకలివలన 
దాన్ని తిన్నాడు. అది అతనికి జీర్ణ మై అమృతంవంటిది అయింది. 


550 శ్రీమదాంధ్ర నుహాభారతను 


వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకు( దనచేసిన యెగ్గు లెల్లను గృతఘ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష్పలంబు 
లైన సిగ్గువడి, వెండియు. బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబు( జింతించుచుండె; నంత భీష్మ 
నియోగంబున. 180 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దుర్యోధనుండు; భీమునకున్‌; తన, చేసిన, ఎగ్గులు+ఎల్లను= తాను చేసిన అపకారాలన్నీ; 

కృతఘ్నునకున్‌, చేసిన= మేలు మర్చిపోయేవాడికి చేసిన; లగ్గులునున్‌+పోలె= ఉపకారాలవలె; నిష్పలంబులు+ఐన= వ్యర్థం 
కాగా; సిగ్గు పడి; వెండియున్‌= మరల, పాండవులకు+ఎల్లన్‌= పాండవులందరికి; అపాయంబు= కీడు; చేయన్‌= చేయుటకై; 
ఉపాయంబున; చింతించుచు+ఉండెన్‌= ఆలోచిస్తూ ఉండినాడు; అంతన్‌= అప్పుడు, భీష్మ నియోగంబునన్‌= భీష్ముని 
ఆజతో. 

Gy 

తాత్సర్యం: ఈ విధంగా దుర్యోధనుడు భీమునికి చేసిన అపకారా లన్నీ కృతఘ్నునికి చేసిన ఉపకారాలవలె వ్యర్థం 

కాగా, సిగ్గుపడి, మళ్ళీ పాండవు లందరికి కీడు చేయా లని ఉపాయం ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు భీష్ముని 


ఆజవలన,. 
ల 


విశేషం: ఒక్క భీముడిని చంపితే పాండవులు నిర్వీర్యు లౌతా రని దుర్యోధనుడు భావించి విఫలు డైనాడు. తర్వాత పాండవు 
లందరిని కలిపి ఒక్కసారిగా చంపటానికి ఆలోచించాడు. 


క, _విలువిద్యం గబిచుచుండిరి । బలయుతులు కుమారకులు కృపద్రోణాచా 
ర్యులతోడ( గలసి యొక్కట । నలఘుపరాక్రమసమేతు లధికస్పర్టన్‌. 181 


ప్రతిపదార్థం: బలయుతులు= బలంతో కూడినవాళ్ళు; అలఘు, పరాక్రమ, సమేతులు= గొప్పపరాక్రమంతో కూడినవాళ్ళు; 
కుమారకులు= పాండవులు కౌరవులు; ఒక్కటన్‌= ఒకటిగా; కలసి; కృప, ద్రోణ+ఆచార్యులతోడన్‌= కృప(ద్రోణాచార్యులవద్ద; 
అధిక, స్పర్దన్‌= అధికమైనపోటీతో; విలువిద్యన్‌; కణచుచున్‌+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు. 


తాత్పర్యం: బలవంతులు, పరా(క్రమవంతులు అయిన కురుపాండవులు, ఒక్కటిగా కలిసి, కృషద్రోణాచార్యులవద్ద, 
ఒకరిని మించవలె నని మరొకరు పోటీపడుతూ, విలువిద్య నేర్చుకుంటూ ఉన్నారు. 


విశేషం: 'స్పర్హయా వర్హతే విద్యా" అని పండితోక్తి. విలువిద్యను కురుకుమారులు ఒకరికంటె మరొకరు మించా లని స్పర్దతో 
నేర్చుకుంటున్నా రన్నమాట! 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 182 
తాత్సర్యం: అని చెప్పగా విని వైశంపాయనునితో జనమేజయుడు ఈ విధంగా అన్నాడు. 


తే. కృపుడు ద్రోణుండు ననంగ సత్మీర్తులైన । వారిజన్మప్రకారంబు, వారు వచ్చి 
కౌరవులకెల్ల గురు లైన కారణంబు । విప్రముఖ్య! నా కెలు(గంగ విస్తరింపు. 183 


ప్రతిపదార్థం: కృపు(డు; ద్రోణుండున్‌; అనంగన్‌= అనగా; సత్‌+కీర్తులు+ఐన= మంచికీర్తి కలవా ళ్ళయిన; వారి, జన్మ, 
ప్రకారంబు= వాళ్ళ పుట్టుకయొక్క విధం; వారు, వచ్చి; కౌరవులకు+ఎల్లన్‌= కురుకుమారు లందరికీ; గురులు+ఐన= 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 551 


ఆచార్యులైన; కారణంబున్‌= విధానాన్ని; విప్ర, ముఖ్య= (బ్రాహ్మణోత్తమా! వైశంపాయనమహర్షీ!; నాకున్‌; ఎణుగంగ= 
తెలిసేటట్లు; విస్తరింపు= వివరంగా చెప్పుము. 


తాత్సర్యం: ఓ వైశంపాయనమహర్షీ! కృపుడు, ద్రోణుడు పుట్టినవిధాన్నీ, వాళ్ళు వచ్చి కురుకుమారు లందరికీ 
గురువు లైనవిధాన్నీ నాకు తెలిసేటట్టుగా వివరంగా చెప్పుము. 


వ. అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె. 184 
తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. 


కృపాచార్యుల జన్మవృత్తాంము (సం. 1-120-2) 


ర్ల 


విన వయ్య! గౌతముం డన. బ్రసిద్దుం డైన | మునికి శరద్వంతు( డను మహాత్తు( 
డురుతరతేజు( డై శరసమూహంబుతో । నుదయించి, వేదముల్‌ చదువ నొల్ల 
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్‌ । వేదముల్‌ చదువున ట్లాదరమున 
సర్వాస్త్రవిదుండు ధనుర్వేద మొప్పంగం బడసి, మహానిష్టం గడంగి తపము 


ఆ. సేయుచున్న దివిజనాయకు( డతిభీతి | నెటి(గి, వానితపము( జెటుప( బనిచె 
జలజనయన( దరుణి జలపద యనియెడు । దాని; నదియు వచ్చె వానికడకు. 185 


ప్రతిపదార్థం: వినవయ్య= అయ్యా! వినుము; గౌతముండు; అనన్‌; (ప్రసిద్దుండు+ఐన; మునికి; శరద్వంతుడు+అను; 
మహాత్ముడు; ఉరుతర, తేజుండు+ఐ= ఎంతో (మిక్కిలి) తేజస్సు కలిగినవాడై; శర, సమూహంబులతోన్‌= బాణాల సమూహంతో; 
ఉదయించి= పుట్టి; వేదముల్‌; చదువన్‌= పఠించటానికి; ఒల్లక= ఇష్టపడక; అతి, ఘోర, తపమునన్‌= ఎంతో భయంకర 
మయిన తపస్సుచేత; నుత, భూసుర+ఉత్తముల్‌= పొగడబడిన బ్రాహ్మణశ్రేష్టులు; వేదముల్‌; చదువునట్టు; ఆదరమునన్‌= 
ప్రీతితో; సర్వ+అస్త్ర, విదుండు= అన్ని అస్రాలూ తెలిసినవాడు; ధనుర్వేదమున్‌= ధనుర్వేదాన్ని; ఒప్పంగన్‌= తగునట్టు; పడసి= 
పొంది; మహి, నిష్టన్‌= గొప్ప నియమంతో; కడంగ౧= పూని; తపము; చేయుచున్‌+ఉన్నన్‌= చేస్తూ ఉండగా; దివిజ, 
నాయకుండు= దేవేంద్రుడు; ఎథింగి= తెలిసికొని; అతిభీతిన్‌= మిక్కిలి భయంతో; వాని= అతని; తపమున్‌= తపస్సును; 
చెణుపన్‌= భంగపరచటానికై; జలజనయనన్‌= కమలాలవంటి కన్నులు కలదానిని; తరుణిన్‌= యౌవనంలో ఉన్నదానిని; 
జలపద, అనియెడు దానిన్‌= జలపద అను పేరుగల దానిని; పనిచెన్‌= పంపినాడు; అదియున్‌= ఆ యౌవనవతియు; వాని; 
కడకున్‌; వచ్చెన్‌. 


తాత్పర్యం: గౌతము డనే పేరుగల (గౌతము డనే పేరుతో ప్రసిద్దుడైన) మహామునికి, శరద్వంతు డనే మహాత్ముడు 
గొప్పతేజస్సుతో, బాణసమూహంతో పుట్టి, వేదాలు చదవటానికి ఇష్టపడక, అతిభయంకర మయిన తపస్సు చేసి, 
(బ్రాహ్మణోత్తములు వేదాలు చదివేవిధంగా తాను ధనుర్వేదాన్ని సాధించి, మహానిష్టతో తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు 
అది తెలిసికొని భయపడి, అతనితపస్సును భగ్నం చెయ్యా లని కమలాలవంటి కన్నులు గల 'జలపది అనే 
యౌవనవతిని పంపించాడు. ఆమె అతనిదగ్గరికి వచ్చింది. 


విశేషం: 'జలపదికు జానపది, జాలవతి, జలవతి అనే పాఠాంతరా లున్నాయి. 


552 శ్రీమదాంధ్ర నుహాభారతను 


క. అమ్ముదిత( జూచి కాముశ । రమ్ములచే విద్దు( డై శరద్వంతుండు చి 
థి ౬ 

త్త మృలర మదనరాగర । సమ్మున ద న్నెటు(గకుందెం జంచలతను. డై. 186 
ప్రతిపదార్థం: ఆ+ముదితన్‌= ఆ కాంతను; చూచి; శరద్వంతు(డు; కాము, శరమ్ములచే= మన్మథునియొక్క బాణాలచేత; 
విద్దుండు+ఐ= కొట్టబడినవాడై; చిత్తమ్ము= మనస్సు; అలరన్‌= వికసించగా; మదన, రాగ, రసమ్మునన్‌= మన్మథరాగం అనే 
ఆనందంలో; చంచల, తను(డు+ఐ= చలిస్తున్న శరీరం కలిగినవాడై; తన్నున్‌+ఎణు(గక+ఉండెన్‌= తనను తాను తెలియక 
ఉన్నాడు. 
తాత్సర్యం: ఆ కాంతను చూచి శరద్వంతుడు మన్మథబాణంచేత పీడింపబడి, మనసు చెదరి మన్మథరాగంలో 
మైమరచి ఉన్నాడు. 


క. ఆ తరుణికటాక్షేక్షణ | పాతము గౌతమున కపుడు పటుబాణధనుః 

పాతముతోడన రేతః | పాతము గావించె రాగపరవశు( డగుటన్‌. 187 
ప్రతిపదార్థం: ఆ, తరుణి, కటాక్ష+ఈక్షణ, పాతము= ఆ కాంతయొక్క కడగంటిచూపు పడటంతోనే; అపుడు; రాగ, 
పరవశు(డు+అగుటన్‌= మన్మథరాగానికి స్వాధీనం అయినవాడు అవటంచేత; గౌతమునకున్‌= గౌతముని కుమారుడైన 
శరద్వంతునికి; పటు, బాణ, ధనుః, పాతముతోడన= గట్టివైన బాణాలు గల ధనుస్సు పడటంతోనే; రేతస్‌ పాతము= వీర్యం 
పడటం; కావించెన్‌= చేసింది. 
తాత్సర్యం: ఆ కాంత కడగంటిచూపు శరద్వంతునిమీద పడగానే, అతడు మన్మథరాగపరవశు డై ఉండటం చేత, 
అతనిచేతిధనుర్చాణాలతోపాటు వీర్యంకూడా జారిపడింది. 


విశేషం: అలం: సహోక్తి, 


వ. దాని నెలింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె; నవ్వీర్యం 
బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన, నందొక కొడుకునుం గూంతురుం బుట్టి; రంత శంతనుండు 
మృగయా వినోదార్థం బరిగిన వానిసేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూ(తు( దత్సమీపంబున 
నున్న శరచాప కృష్ణాజినంబులుం జూచి, యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం 
బగు నని శంతనునకుం జూపిన, శంతనుండును వారల. జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి 
యయ్యిరువురు. గృపుండును గృపియు ననం బెరుగుచున్నంత. 188 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ సంఘటనను; ఎటింగి= తెలిసికొని; శరద్వంతుండు; ఆ+ఆ(శ్రమంబు; విడిచి; చని= వెళ్ళి; ఒండు, 
చోటన్‌= మరొకచోట; తపంబు= తపస్సు; చేయుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉండినాడు; ఆ+వీర్యంబు= ఆ రేతస్సు; ఒక్క; శర, 
స్తంబంబునన్‌= రెల్లుగంటలో; ద్వివిధంబు+అయి= రెండుభాగాలు కలిగినదై; పడినన్‌= పడగా; అందున్‌= అందులోనుండి; 
ఒక్క+కొడుకునున్‌+కూతురున్‌ = ఒక్కకుమారుడు, ఒకకుమార్తె; పుట్టిరి= జన్మించారు; అంతన్‌= తర్వాత; శంతనుండు= 
శంతనమహారాజు; మృగయా, వినోద+అర్థంబు= వేటకోసం; అరిగినన్‌= వెళ్ళగా; వాని, సేనా చరుండు= అతనియొక్క సేనలో 
తిరిగేవాడు; ఆ శర, స్తంబంబునన్‌= ఆ రెల్లు గంటలో; ఉన్న= ఉండే; కొడుకున్‌+కూతున్‌; తద్‌+సమీపంబునన్‌, ఉన్న= 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 553 


దానికి దగ్గరగా ఉన్న; శర, చాప, కృష్ణ+అబినంబులున్‌= బాణాలు, ధనుస్సు, జింకచర్మం; చూచి; ఇవి= ఈ కనిపించేవి అన్నీ; 
ఏ+ఏవియున్‌= ఎవరేని; ఒక్క= ధనుర్వేద, విదుండు+అయిన= ఒక్కవిలువిద్యలో పండితుడైన; బ్రాహ్మణు, అపత్యంబు= 
(బ్రాహ్మణునియొక్క సంతానం; అగును= అయిఉండును; అని= ఆ విధంగా; శంతనునకున్‌= శంతనుమహారాజుకు; 
చూపినన్‌= చూపగా; శంతనుండును= శంతనమహారాజును; వారలన్‌= ఆ ఇద్దరినీ; చేకొని= తీసికొని; కృపా+ఆయత్త, 
చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలిగినవాడై; సెనుచుటన్‌+చేసి= పెంచటంచేత; ఆ+ఇరువురున్‌; కృపుండును; 
కృపియు; అనన్‌= అనే పేర్లతో; పెరుగుచున్‌+ఉన్నంతన్‌= పెరుగుతూ ఉండగా. 


తాత్సర్యం: దానిని తెలిసికొని శరద్వంతుడు ఆ ఆశ్రమాన్ని విడిచివెల్లి, వేరాకచోట తపస్సు చేసికొంటూ ఉన్నాడు. 
ఆయనవీర్యం ఒకరెల్లుగంటలో రెండు భాగాలుగా పడింది. దానినుండి ఒకకొడుకు, ఒకకూతురు పుట్టారు. తర్వాత 
ఒకరోజు శంతనుమహారాజు వేటకు రాగా, అతని సైనికులలో ఒకడు ఆ రెల్లుగంటలో ఉన్నపిల్లలనూ, అక్కడే పడి 
ఉన్న ధనుర్పాణాలనూ, జింకచర్మాన్నీ చూచి, వీ ళ్ళవరో ఒక ధనుర్వేదపండితు డైన బ్రాహ్మణునిసంతానం అని 
తలచి, శంతనునికి చూపించగా, ఆయన వాళ్ళను తీసికొని కృపతో పెంచటంచేత వా ళ్ళిద్దరూ కృపుడు, కృపి అనే 
పేర్లతో పెరుగుతూ ఉండగా. 


క చనుదెంచి శరద్వంతుం । డనవద్యుండు దనయపత్య మని వారిని శం 
తనున కెటింగించి కృపు న । త్యనుపము నుపనీతు. జేసి నధికప్రీతిన్‌. 189 


ప్రతిపదార్థం: అనవద్యుండు= దోషంలేనివాడు; శరద్వంతుండు; చనుదెంచి= వచ్చి; తన, అపత్యము+అని= తనసంతానం 
అని; వారిని= ఆ ఇద్దరిని; శంతనునకున్‌; ఎజింగించి= తెలియజేసి; అతి+అనుపమున్‌= ఏమాత్రం సాటిలేనివాడిని; కృపున్‌= 
కృపుని; అధిక, ప్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; ఉపనీతున్‌= ఉపనయనసంస్కారం కలవాడినిగా; చేసెన్‌. 


తాత్సర్యం: పవి(త్రు డైన శరద్వంతుడు వచ్చి, వాళ్ళు తనసంతాన మని శంతనునికి తెలిపి, అద్వితీయు డైన 
కృపునికి అమిత మైన ప్రేమతో ఉపనయనసంస్కారం చేశాడు. 


శా. వేదంబుల్‌ చదివించె భూసురులతో విఖ్యాతిగా, నాత్మసం 
వేదిం జేసె జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్ర్తవి 
ద్యాదాక్షిణ్యముతోడ( దాన కటిపెం, దద్విత్తముల్‌ సూచి సం 
వాదుల్‌గా6 దననందనుం గృపు శరద్వంతుండు దాంతాత్ము. డై. 190 


ప్రతిపదార్థం: దాంత+ఆత్ముండు+ఐ= నిగ్రహించబడిన మనస్సు కలిగినవాడై; శరద్వంతుండు; తన; నందనున్‌= తన 
యొక్క కుమారుడిని; కృపున్‌= కృపుని; విఖ్యాతి గాన్‌= ప్రసిద్దిగా; వేదంబుల్‌; భూసురులతోన్‌= (బ్రాహ్మణులతో; చదివించెన్‌= 
చదివింపజేసినాడు; ఆత్మ, సంవేదిన్‌= ఆత్మ నెరిగినవానిగా; చేసెన్‌; చతుర్విధంబు+అగు= నాలుగువిధాలు కలిగినదైన; (రథ, 
గజ, తురగ, పదాతి సంబంధాలు కలిగినది); ధనుర్వేదంబు; నానా+అస్త్ర, విద్యా, దాక్షిణ్యము, తోడన్‌= అనేకవిధాలైన 
అస్త్రవిద్యలలోని నేర్పుతో; తద్‌+విత్తముల్‌= ఆ ధనుర్వేదాన్ని తెలిసినగొప్పవారు - అంటే ధనుర్వేదపండితులు; చూచి; 
సంవాదుల్‌= ఏకీభవించేవారు; కాన్‌= అయ్యేటట్టు: తాను+అ= తానే; కజపెన్‌= నేర్పించాడు. 


554 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్సర్యం: శరద్వంతుడు (బాహ్మణులవద్ద తనకుమారుడికి వేదాలు చెప్పించి, ఆత్మజ్ఞానం కలవాడినిగా చేశాడు. 
రథ, గజ, తురగ, పదాతిబలాలతో సంబంధం ఉన్న ధనుర్వేదాన్ని, నానావిధాలైన అస్త్రప్రయోగ నైపుణ్యంతో, 
ధనుర్వేదపండితులు చూచి మెచ్చుకొనేవిధంగా తానే నేర్పించాడు. 


వ. అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడ6 దన మనుమల నందటి విలువిద్య గబివం 

బంచిన. 191 
ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; కృపాచార్యు= కృపాచార్యుని; రావించి=రప్పించి; భీష్ముండు; అతి భక్తిన్‌= మిక్కిలిభక్తితో; 
పూజించి; వానితోడన్‌= అతనితో; తన, మనుమలన్‌; అందణన్‌; విలువిద్య; కటజవన్‌= నేర్చుకొనటానికి; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: అటువంటి కృపాచార్యుడిని రప్పించి భీష్ముడు, మిక్కిలి భక్తితో గౌరవించి, తన మనుమల నందరినీ 
విలువిద్య నేర్చకొనటానికి ఆజ్ఞాపించగా. 


క సవిశేషముగ ధనుర్వే । దవిశారదు లైరి కడు జితశ్రములై పాం 

డవ ధృతరాష్టాత్మజ యా । దవు లాదిగ రాజసుతులు తత్‌కృపుశిక్షన్‌. 192 
ప్రతిపదార్థం: పాండవ, ధృతరాష్ట్ర+ఆత్మజ, యాదవులు+ఆదిగ= పాండవులు, ధృతరాష్టునికొడుకులు, యాదవులు మొదలైన; 
రాజ, సుతులు= రాజకుమారులు; తద్‌+కృపు, శిక్షన్‌= ఆ కృపుని శిక్షణచేత; సవిశేషముగన్‌= అతిశయంతో కూడినట్టు; 
కడున్‌= మిక్కిలి; జిత, (శ్రములు+ఐ= జయించబడిన (శ్రమ కలిగినవారై; ధనుర్వేద, విశారదులు+ఐరి= విలువిద్యలో పండితు 
లయ్యారు. 
తాత్సర్యం: పాండవులు, కౌరవులు, యాదవులు మొదలైన రాకుమారులు కృపునిశిక్షణలో శ్రమను జయించి, 
విలువిద్యలో గొప్పపండితు లయ్యారు. 

ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము (సం. 1-121-3) 

వ. “'మటియు వారల కాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పెద విను మని జనమేజయునకు 

వైశంపాయనుం డి ట్లనియె. 193 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; వారలకున్‌= ఆ కౌరవపాండవులకు; ఆచార్యుండు+ఐన= గురు వైన; ద్రోణు= ద్రోణుని 
యొక్క; జన్మంబును=పుట్టుకను; వాని, చరిత్రంబును= అతనిచరిత్రను; చెప్పెదన్‌; వినుము; అని= ఆ (ప్రకారంగా; 
జనమేజయునకున్‌= జనమేజయమహారాజుకు; వైశంపాయనుండు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: 'అంతేకాక, కురుపాండవులకు ఆచార్యు డైన (ద్రోణునిపుట్టుకనూ, చరిత్రనూ తెలుపుతాను” విను మని 
జనమేజయునితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. 


క సద్వినుతచరిత్రుండు భ । రద్వాజుం డను మునీశ్వరప్రవరు(డు గం 
గాద్వారమున( దపంబు జ । గద్వంద్యుండు సేయుచుండె గతకల్మషు. డై. 194 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 555 


ప్రతిపదార్థం: సత్‌+వినుత, చరిత్రుండు= సత్సురుషులచేత పొగడబడిన నడవడి కలవాడు; జగత్‌+వంద్యుండు= లోకాలచేత 
నమస్కరింపదగినవాడు; భరద్వాజుండు, అను; ముని+ఈశ్వర, 'ప్రవరుండు= బుషి (శ్రేష్టులలో ఉత్తముడు; గత, 
కల్మషుండు+ఐ= పోయిన పాపం కలిగినవాడై; గంగా, ద్యారమునన్‌= గంగానదిద్యారముకడ; తపంబున్‌= తపస్సును; చేయుచున్‌ 
ఉండెన్‌= చేస్తూ ఉండినాడు. 


తాత్పర్యం: సత్సురుషులచేత (ప్రశంసించబడిన నడవడి కలిగినవాడు, లోకంచేత నమస్కరింపదగినవాడు, పవిత్రుడు 
అయిన భరద్వాజమహాముని గంగాద్యారంవద్ద తపస్సు చేస్తూ ఉన్నాడు. 


సీ, అమ్ముని యొక్కనాం డభిషేచనార్థంబు । గంగకు. జని, మున్న కరము లీల 
నందు జలక్రీడ లాడుచునున్న య । ప్పరస ఘృతాచి యన్సదమలాంగి 
పటుపవనాపేత పరిధాన యైన య । య్యవసరంబున( జూచి, యమ్మగాక్షిం 
గామించి యున్నం దత్మామరాగంబున | యతిరేకమునం జేసి యాక్షణంబ 


తే. తనకు శుక్లపాతం బైన, దాని దెచ్చి । ద్రోణమున సంగ్రహించిన, ద్రోణు. డనంగం 
బుట్టె శుక్రునంశంబున6 బుణ్యమూర్తి । ధర్మతత్త్వజ్ఞుం డగు భరద్వాజమునికి. 195 


ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ భరద్వాజుడు; ఒక్కనాండు; అభిషేచన+అర్థంబు= స్నానంకొరకు; గంగకున్‌+చని; మున్ను+అ= 
ముందుగానే; కరము= మిక్కిలి, లీలన్‌= విలాసంతో; అందున్‌= ఆ గంగలో; జలక్రీడలు+ఆడుచున్‌= జలక్రీడలు ఆడుతూ 
ఉండే; అప్పరసన్‌; ఘృతాచి, అన్‌= ఘృతాచి, అనేపేరుకల; సత్‌+అమల+అంగిన్‌= మిక్కిలి నిర్మలం అయిన దేహంగలది; 
పటు, పవన+అపేత, పరిధాన+ఐన= పెద్దగాలిచేత తొలగించబడిన చీర కలది కాగా; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
చూచి; ఆ+మృగ+అక్షిన్‌= ఆ జింకకన్నులవంటి కన్నులు కల (స్ర్తీని; కామించి+ఉన్నన్‌= కామించిఉండగా; తద్‌+కామ, 
రాగంబున, అతిరేకమునన్‌+చేసి= ఆ మన్మథరాగంయొక్క అతిశయంచేత; ఆ, క్షణంబు+అ= ఆ నిమిషంలోనే; తనకున్‌; 
శుక్ల పాతంబు+ఐనన్‌= వీర్యం జారిపడగా; దానిన్‌= ఆ వీర్యాన్ని; తెచ్చి; (ద్రోణమునన్‌= కలశంలో; సంగ్రహించినన్‌= 
పట్టిపెట్టగా; శు(క్రు, అంశంబునన్‌= శుక్రునియొక్క అంశచేత; పుణ్య, మూర్తి= పుణ్యాత్ముడు; ధర్మ, తత్పజ్ఞుడు= ధర్మంయొక్క 
తత్తాన్ని తెలిసినవాడు; అగు= అయినట్టి; భరద్వాజ, మునికిన్‌; ద్రోణు(డు+అన(గన్‌+పుట్టెన్‌= ద్రోణుడు అనేవాడు పుట్టాడు. 


తాత్సర్యం: ఆ భారద్వాజముని ఒకనాడు స్నానానికై గంగానదికి వెళ్ళాడు. ఎదురుగా మహావిలాసంతో 
జలక్రీడలాడుతూ, పెనుగాలిచేత చీరతొలగి నిర్మల మైనదేహంతో ఉన్న ఘృతాచి అనే అప్పరసను చూచి కామించాడు. 
ఆ మన్మథరాగాతిశయంచేత ఆ క్షణంలోనే తనకు వీర్యస్థలనం కాగా, ఆ వీర్యాన్ని తెచ్చి, కలశంలో పెట్టాడు. 
దానినుండే శుక్రునిఅంశతో పుణ్యాత్ముడు, ధర్మతత్త్యం తెలిసినవాడు అయిన భరద్వాజమునికి ద్రోణుడు పుట్టాడు. 


విశేషం: తెచ్చి ద్రోణమున సంగ్రహించిన అనే దానికి 'చేతిద్రోణమున సంగ్రహించిని అనే పాఠాంతరం ఉన్నది. ఆ 
పరిస్థితులలో వీర్యాన్ని తెచ్చి (ద్రోణంలో సంగ్రహించా డనటంకంటె, స్నానార్థమై వెళ్ళిన ద్రోణుడు చేతిద్రోణంలో సంగ్రహించా 
డనటం ఎక్కువ సమంజసం అనిపిస్తుంది. “శుక్రునంశంబుని అనే దానికి గురునియంశంబున అనే పాఠాంతరంకూడా 
ఉన్నది. 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియు ననంతరంబ భరద్వాజసఖుండైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు 
నొక్కనాండు దనసమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్పరస మేనక యను దానిం జూచి, 
మదనరాగంబున రేతస్స్మందం బయిన దానిం దన పాదంబున. బ్రచ్చాదించిన, నందు ద్రుపదుం డనుకొడుకు 
మరుదంశంబున బుట్టిన, వాని భరద్వాజాశ్రమంబునం. బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు 
సేయుచుండె, ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గటిచి యా పృషతు 
పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె; ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన 
ధనుర్విద్వా పారగుం డై తత్పసాదంబున నాగ్నేయాస్తం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి, భరద్వాజు 
నియోగంబున. బుత్రలాభార్థంబు కృపుని చెలియలి. గృపి యనుదాని వివాహం బయి, దానియం దశ్వత్చామ 
యను కొడుకుం బడసి, యొక్కనాండు. 196 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అనంతరంబు+అ= ఆ తరువాత; భరద్వాజ, సఖుండు+ఐన= భరద్వాజునియొక్క 
స్నేహితు డైన; పృషతుండు+అను; పాంచాల, పతి= పాంచాలదేశపురాజు; మహా, ఘోర, తపంబు= గొప్ప తీవ్రతపస్సు; 
చేయుచున్‌= చేస్తూ; ఒక్కనాండు; తన, సమీపంబునన్‌= తనకు దగ్గర; వాసంతికా, కుసుమ+అపచయ, వినోదంబునన్‌= 
వసంతోత్సవ పుష్పాలను కోసే వేడుకలో; ఉన్న; అప్పురస, మేనక, అను, దానిన్‌= అప్పురసయైన మేనక అను పేరుగల దానిని; 
చూచి; మదన, రాగంబునన్‌= మన్మథరాగంచేత; రేతస్‌+స్కందంబు+అయినన్‌= వీర్యం జారిపడగా; 'రేతస్థలనంబు' అని 
పాఠాంతరం ఉన్నది; దానిన్‌= ఆ రేతస్సును; తన, పాదంబునన్‌= తనకాలితో; ప్రచ్చాదించినన్‌= కప్పివేయగా; అందున్‌, 
దుపదుండు= అందుండి (ద్రుపదుడు; అను, కొడుకు= పేరుగల కుమారుడు; మరుత్‌+అంశంబునన్‌= మరుత్తుయొక్క 
అంశలో; పుట్టినన్‌= పుట్టగా; వానిన్‌= అతనిని; భరద్వాజ+ఆశ్రమంబునన్‌= భరద్వాజుని ఆశ్రమంలో; పెట్టి ఉంచి; చని= 
వెళ్ళి, పృషతుండు= పృషతుడు; పాంచాల, దేశంబునన్‌= పాంచాలదేశంలో; రాజ్యంబు, చేయుచున్‌= రాజ్యం చేస్తూ; ఉండెన్‌; 
(ద్రుపదుండును; [ద్రోణునితోడన్‌= [ద్రోణునితోటి; ఒక్కట= ఒకటిగా; వేద+అధ్యయనంబు= వేదాధ్యయనం (వేదాలను 
చదవడం); చేసి; విలువిద్యయున్‌= విలువిద్యనుకూడా; కజుచి= నేర్చి; ఆ, పృషతు, పరోక్షంబునన్‌= ఆ పృషతుని తర్వాత; 
పాంచాల, దేశంబునకున్‌; అభిషిక్తుండు+అయ్యెన్‌= అభిషేకింపబడ్డ వా డయినాడు; [ద్రోణుండును; అగ్నివేశ్యుండు+అను; 
మహా, ముని వలనన్‌; ధనుర్విద్యా, పారగుండు+ఐ= విలువిద్యయొక్క అంతాన్ని (చివరిని) ముట్టినవాడై; తద్‌+(ప్రసాదంబునన్‌= 
అతడి (అగ్నివేశ్యుని) యొక్క దయచేత; ఆగ్నేయ+అస్త్రంబు; ఆదిగాన్‌= మొదలుగా; అనేక, దివ్య, బాణంబులు= అనేకమయిన 
దేవతాసంబంధాలైన బాణాలు; పడసి= పొంది; భరద్వాజ, నియోగంబునన్‌= భరద్యాజునియొక్క ఆజ్ఞచేత; పుత్ర, లాభ+అర్థంబు= 
పుత్రులను పొందటంకొరకు; కృపుని, చెలియలిన్‌= కృపుని చెల్లెలిని; కృపి, అనుదానిన్‌= కృపి అను పేరుగల ఆమెను; 
వివాహంబు+అయి= పెండ్లి అయి; దాని అందున్‌= ఆమెయందు; అశ్వత్థామ, అను; కొడుకున్‌; పడసి= పొంది; 


ఒక్కనాండు. 

తాత్పర్యం: భరద్వాజునిస్నేహితు డైన పృషతు డనే పాంచాలదేశపు రాజు మహాభయంకర మయిన తపస్సు చేస్తూ, 
ఒక రోజు తనసమీపంలో వసంతకుసుమాలను కోస్తున్న మేనక అనే అప్పరసను చూచాడు. మన్మథరాగంచేత 
వీర్యస్థలనం కాగా, దానిని తనపాదంతో కప్పివేశాడు. అందులోనుండి (ద్రుపదు డనే కొడుకు మరుత్తుని అంశతో 
జన్మించాడు. ఆ బాలుడిని భరద్వాజాశ్రమంలోనే ఉంచి, పృషతుడు వెళ్ళి పాంచాలరాజ్యం పాలిస్తూ ఉన్నాడు. 
(ద్రుపదుడు దద్రోణునితో కలిసి వేదాలు చదివి, విలువిద్యను నేర్చి, పృషతునితర్వాత పాంచాలదేశానికి రా జయ్యాడు. 
(ద్రోణుడు అగ్నివేశ్యుడనే మహామునివద్ద ధనుర్విద్యాపారంగతుడై, అతనిఅను(గ్రహంచేత ఆగ్నేయాస్త్రం మొదలుగా 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 557 


అనేకదివ్యా(స్రాలు పొంది, భరద్వాజుని ఆజ్ఞచేత పుత్రులను పొందటానికి కృపునిచెల్లెలైన కృపిని వివాహమాడాడు. 
ఆమెవలన అశ్యత్తామ అనే కొడుకును కన్నాడు. ఒకనాడు - 


క అనవరతము బ్రాహ్మణులకు. । దనియంగ ధన మిచ్చు జామదగ్య్యు(డు రాముం 


డను జనవాదపరంపర । విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్‌. 197 


ప్రతిపదార్థం: అనవతరము= ఎల్లప్పుడూ; బ్రాహ్మణులకున్‌; తనియంగ= తృప్తిపొందే విధంగా, జామదగ్న్యుడు=జమదగ్ని 
కుమారుడు; రాముండు= పరశురాముడు; ధనము=ధనాన్ని; ఇచ్చున్‌= ఇస్తున్నాడు; అను, జన, వాద, పరంపర= అనే జనుల 
మాటల వరుసను; విని; వాని కడకున్‌= అతనిదగ్గరకు; విత్త+అపేక్షన్‌= ధనంమీదికోరికచేత; అరిగెను=వెళ్ళాడు. 
తాత్పర్యం: ఎప్పుడూ (బ్రాహ్మణులకు తృప్తి కలిగేవిధంగా జమదగ్నికుమారు డైన పరశురాముడు ధన మిస్తున్నా 
డని అందరూ అనుకుంటుంటే విని, అతనివద్దకు ధనాపేక్షతో వెళ్ళాడు. 


క. అరిగి మహేంద్రాచలమున( । బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో 

త్తరు భూరికర్మనిర్మల । చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్‌. 198 
ప్రతిపదార్థం: అరిగి=వెళ్ళి; మహేంద్ర+అచలమునన్‌= మహేంద్రపర్వతంవద్ద; పరమ, తపస్‌+వృత్తిన్‌= గొప్పతపస్సు చేసే 
పనితో; ఉన్న; భూరి, కర్మ, నిర్మల చరితుని= గొప్పపనులచేత పరిశుద్ధం అయిన నడవడి కలవాడిని; భార్గవు= భృగువంశంవా 
డైన పరశురాముడిని; (ద్రోణుండు= ద్రోణుడు; కాంచి=చూచి; సత్‌+వినయంబునన్‌= మంచి వినయంతో. 
తాత్సర్యం: వెళ్లి, మహేంద్రపర్వతంవద్ద ఘోరతపస్సు చేస్తున్నవాడూ, లోకంలో శ్రేష్టుడూ, గొప్పపనులు చేయటం 
చేత పరిశుద్దమయిన నడవడి గలవాడూ అయిన పరశురాముడిని చూచి మంచివినయంతో. 


వ. 'ఏను భారద్వాజుండ, ద్రోణుం డనువా(డ; నర్దారి నై నీకడకు వచ్చితి” ననిన బరశురాముం డి ట్లనియె.199 


ప్రతిపదార్థం: ఏను= నేను; భరద్వాజుండ= భరద్వాజుని కుమారుడను; (ద్రోణుండు; అనువాండన్‌; అర్థ+అర్థిని+ఐ= ధనాన్ని 
కోరినవాడినై; నీ, కడకున్‌= నీ దగ్గరికి; వచ్చితిన్‌; అనినన్‌; పరశురాముండు+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నేను భరద్వాజునికుమారుడ నైన (ద్రోణుడిని. ధనాన్ని ఆశించి నీదగ్గరకు వచ్చాను" అని అనగా 
పరశురాముడు ఈ విధంగా బదులు పలికాడు. 


చ. కలధన మెల్ల ముందటి జగన్నుత । విప్రుల కిచ్చి, వార్దిమే 
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపు( డ నుని కిచ్చితిన్‌, శరం 
బులును శరీరశస్త్రములు( బొల్పుగ నున్నవి; వీనిలోన నీ 
వలసినవస్తువుల్‌ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్‌. 200 


విశేషం: జగత్‌+నుత= లోకంచేత పొగడబడేవాడా!; కల, ధనము+ఎల్లన్‌= ఉన్న ధనా న్నంతటినీ; ముందటు= ముందుగానే,; 
విఫ్రులకున్‌= (బ్రాహ్మణులకు; ఇచ్చి; వార్డి, మేఖల, నిఖిల+ఉర్వి, అంతయును= సముద్రం ఒడ్డాణంగా కలిగిన సమస్త 


558 శ్రీమదాంధ్ర నుహాభారతను 
భూమండలాన్ని; కశ్యపుండు= కశ్యపుడు; అన్‌, మునికిన్‌, ఇచ్చితి; శరంబులును= బాణాలు; శరీర, శస్త్రముల్‌= శరీరం, 


ఆయుధాలు; పొల్పుగన్‌= ఒప్తుగా; ఉన్నవి; వీనిలోనన్‌= వీటిలో; నీ, వలసిన, వస్తువుల్‌= నీవు కోరుకొన్న వస్తువులను; కొను= 
తీసికొమ్ము; నీకున్‌= నీకు; ధ్రువంబుగన్‌= తప్పకుండా; ఇచ్చెదన్‌; నావుడున్‌= అని పరశురాముడు అనగా. 


తాత్పర్యం: 'లోకంచేత పొగడ్త లందుకొన్న ఓ |ద్రోణా! నేను ఉన్నధనం అంతా ముందే బ్రాహ్మణులకు ఇచ్చివేశాను. 
సముద్రం ఒడ్డాణంగా చుట్టిన భూమి నంతటినీ కశ్యపమహర్షికి ఇచ్చివేశాను. ఇక శస్తాస్తాలు, శరీరం మిగిలి 
ఉన్నాయి. వీటిలో నీకు కావలసినవాటిని తీసికొమ్ము తప్పక ఇస్తాను” అని పరశురాముడు అనగా. 


క. ధనములలో నత్యుత్తమ । ధనములు శస్తాస్త్రములు; ముదంబున వీనిం 
గొని కృతకృత్యుండ నగుదును । జననుత ! నా కొసంగు మస్త్రశస్త్రచయంబుల్‌. 201 


ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా! ఓ పరశురామా!; ధనములలోన్‌; అతి+ఉత్తమ+ధనములు= 
మిక్కిలి (శ్రేష్టములైన ధనాలు; శస్త్ర+అస్త్రములు; ముదంబునన్‌= సంతోషంతో; వీనిన్‌= వీటిని; కొని=తీసికొని; కృతకృత్యు( 
డను= నెరవేరిన పనికలవాడిని; అగుదును= అయ్యెదను; నాకున్‌; అస్త్ర,శస్త్రచయంబుల్‌= అస్త్ర శస్రాల సమూహాలు; ఒసం 
గుము= ఇమ్ము. 


త్ర 


తాత్పర్యం: జనులచేత (ప్రశంసించబడే ఓ పరశురామా! ధనాలలో మిక్కిలి మేలైనధనాలు శస్తాస్త్రాలు. కాబట్టి 
సంతోషంతో ఏటిని తీసికొని కృతార్జుడ నవుతాను. శస్తాస్తసమూహాన్ని నాకు ఇమ్ము. 


వ. అని పరశురాముచేత దివ్యాస్తంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి, ధనుర్విద్యయు నభ్యసించి, 
ధనార్థియయి తన బాలసఖుండైన ద్రుపదుపాలికిం జని 'యేను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ న 
న్నెటుంగుదే' యని ప్రణయపూర్వకంబుగా( బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం 
డలిగి యి ట్లనియె. 202 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పరశురాముచేత; దివ్య+అస్త్రంబులు= దేవతాసంబంధమైన అ(స్రాలు; ప్రయోగ, రహస్య, 
మం(త్రంబులతోడన్‌= ప్రయోగించటంలోని మర్మాలతో, మంత్రాలతో; పడసి= పొంది; ధనుర్విద్యయున్‌= విలువిద్యనుకూడా; 
అభ్యసించి= నేర్చుకొని; ధన+అర్థి+అయి= ధనాన్ని కోరినవాడై; తన, బాల, సఖుండు+ఐన= తనయొక్క చిన్ననాటి స్నేహితు 
డైన; ద్రుపదు, పాలికిన్‌= (ద్రుపదుని దగ్గరకి; చని= వెళ్లి; ఏను= నేను; [ద్రోణుండన్‌= [ద్రోణుడను; నీ, బాల సఖుండన్‌= 
నీ చిన్ననాటి మిత్రుణ్ణి; సహ+అధ్యాయుండన్‌= నీతో కలిసి చదివినవాడిని; నన్నున్‌= నన్ను; ఎయుంగుదే= తెలిసి ఉన్నావు 
కదా, గుర్తుపట్టావుకదా!; అని= ఆ (ప్రకారంగా; ప్రణయ, పూర్వకంబుగా= స్నేహభావం ఉట్టిపడగా; పలికినన్‌= మాట్లాడగా; 
ఆ+పలుకులు; వినన్‌ సహింపక= వినటానికి ఇష్టపడక; (ద్రుపదుండు; అలిగి= కోపపడి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పరశురామునిచేత దివ్యా(స్రాలను, వాటిప్రయోగమర్మాలతో, మం(త్రాలతోకూడా పొంది, విలువిద్యను 
అభ్యసించి, ధనాన్ని కోరి తనచిన్ననాటి స్నేహితు డైన (ద్రుపదుదగ్గరికి వెళ్లి “నేను నీ బాల్యమి(త్రుడిని, నీతో కలిసి 
చదువుకొన్నవాడిని. తెలుసుకదా” అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, (ద్రుపదు డామాటలను సహించలేక కోపించి 
ఈ విధంగా అన్నాడు. 


ఆదిపర్వము - సంచనూశ్వాసము 559 
ద్రోణు(డు ద్రుపదునిచే నవమానితు( డగుట (సం. 1-122-2) 


చ. కొలది యెజుంగ కిట్టి పలుకుల్‌ పలుకం దగు గాదు నా కనన్‌ 
బలుగుందనంబునం బలుక( బాడియె నీ సఖి నంచు? బేదవి 
ఫ్రులకును ధారుణీశులకు( బోలంగ సఖ్యము సంభవించునే? 
పలుకక వేగ పొ; మృ్మకట పాటు(డు సంగడికాండె యెందునన్‌ ? 203 


ప్రతిపదార్థం: కొలంది= అంతరం; ఎజుంగక= తెలియక; ఇట్టి పలుకుల్‌= ఇటువంటి మాటలు; పలుకన్‌= మాటాడుటకు; 
తగున్‌, కాదు= తగినది, కాదు; నాకు+అనన్‌= నాకు అనగా; పలుగు+తనంబునన్‌= నిందాపూర్వకంగా; నీ, సఖిన్‌= నీ 
స్నేహితుడిని; అంచున్‌= అంటూ; పలుకన్‌; పాడియె= న్యాయమా!; పేద, విప్రలకును= బీద బ్రాహ్మణులకు; ధారుణి+ 
ఈశులకున్‌= రాజులకు; పోల(గన్‌= సమానమైనట్టు; సఖ్యము= స్నేహం; సంభవించునే= కలుగుతుందా?; పలుకక= మాట్లాడ 
కుండా; వేగన్‌= త్వరగా; పొమ్ము= వెళ్లు; అకట= అయ్యో!; పాటు(డు= (బ్రాహ్మణుడు; ఎందునన్‌= ఎక్కడైనా; సంగడికా6 
డు+ఎ= స్నేహితుడా? 


తాత్సర్యం: మన ఇద్దరి అంతరం తెలియకుండా, 'నాకు ఈ విధంగా మాట్లాడ తగునా, కూడదా” అని 
అనుకోకుండా, నన్ను నీ స్నేహితుడి నని చెప్పడం న్యాయంగా ఉందా? బీదబ్రాహ్మణులకూ మహారాజులకూ స్నేహం 
ఎట్లా సాధ్యపడుతుంది? మారుమాట్లాడక పొమ్ము. అయ్యో! అసలు (బ్రాహ్మణుడు ఎక్కడైనా చెలికా డౌతాడా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


చ. ధనపతితో దరిద్రునకుం దత్వవిదుం డగు వానితోడ మూ 

ర్తునకుం బ్రశాంతుతోడ( గడు( గ్రూరునకున్‌, రణశూరుతోడ భీ 

ఖ ఇ 

రునకు, వరూథితోడ నవరూథికి, సజ్జ్ఞనుతోడం గష్టదు 

ర్లునునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడంగూడ నేర్చునే? 204 
ప్రతిపదార్థం: ధనపతితోన్‌= ధనానికి ప్రభువైనవానితో - అంటే సంపదకలవానితో; దరిద్రునకున్‌; తత్త, విదుండు+ 
అగువానితోడన్‌= తత్త్యం తెలిసినవానితో; మూర్చునకున్‌; ప్రశాంతుతోడన్‌= మిక్కిలి శాంతం కలిగినవానితో; కడున్‌+క్రూరునకున్‌= 
మిక్కిలి క్రూరుడైనవానికి; రణ, శూరుతోడన్‌= యుద్దంలో పరాక్రమవంతు డైన వానితో; భీరునకున్‌= పిరికివానికి; వరూథితోడన్‌= 
కవచం కలిగినవానితో; అవరూథికిన్‌= కవచం లేనివానికి; సజ్జ్ఞనుతోడన్‌= సన్మార్గునితో; కష్ట, దుర్దనునకున్‌= పాపి అయిన 
దుర్మార్లునికి; సఖ్యము= స్నేహం; ఏ+విధంబునను= ఎట్టు; తాన్‌= తాను; ఒడగూడన్‌+నేర్చునే= కలుగుతుందా? కలుగ దని 
భావం. 


తాత్పర్యం: ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్చునికి, ప్రశాంతునితో (క్రూరునికి, ఏరునితో పిరికివానికి, 
కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్లునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? 


విశేషం: ఈ పద్యం నన్నయరుచిరార్హసూక్తులలో ఒకటి. (ద్రుపదుడు చిన్ననాటి నెచ్చెలిని గుర్తించికూడా, పేదవాడూ, 
ధనవంతుడూ అనే భేదభావంతో అతనిని తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా తన (ప్రవర్తనను ధర్మబద్దమైనదానిగా 


560 శ్రీమదాంధ్ర నుహాభారతను 


సమర్థించుకొన్నాడు. అందుకై ముందు పద్యంలో మహారాజుకూ పేదబాపనికీ ఎక్కడి సంబంధం అని ఎత్తిపొడిచాడు. ధనా 
పేక్షతో వచ్చిన (ద్రోణుని మనసు అతని పేదరికాన్ని ఎత్తిచూపుతున్నందుకు చివుక్కుమనేటట్లు చేశాడు. అంతటితో ఆగక 
అసలు (బ్రాహ్మణుడు స్నేహంచేయ తగినవాడా? అని అధిక్షేపించాడు. ఇది అతని వర్గాన్నీ, స్వభావాన్నీ నిందించేవాక్యం. 
అర్థహీనుడైనా (ద్రోణుడు అభిమానహీనుడు కాడు. అందువలన ఆవాక్యం అతడిని రెచ్చగొట్లుంది. పైపెచ్చు ఈపద్యంలో 
ద్రుపదుడు తన (ప్రవర్తనకు లోకధర్మాన్ని సూక్తిగా చెప్పి సమర్థించుకొంటున్నాడు. ఇందులో పేర్కొన్న పోలికలవలన (ద్రుపదుడు 
తనను ధనపతిగా, తత్త్యవేత్తగా, ప్రశాంతునిగా, రణశూరునిగా, సురక్షితునిగా, ఉత్తమునిగా చెప్పుకొని ఆత్మప్రశంస చేసికొన్నాడు. 
(ద్రోణుడిని వరుసగా దరిద్రునిగా, మూర్చునిగా, (క్రూరునిగా, పిరికిపందగా, అరక్షితునిగా, పరమదుర్మార్షునిగా నిందించి, 
నిష్కారణమైన పరనిందకు పాల్పడ్డాడు. ముందు పద్యంలోని మాటలే ద్రోణునిమనసును పుండుచేసి ఉంటాయి; పైపెచ్చు 
ఈ మాటలు పుండుమీద కారం చల్లిన ట్లుంటాయి. సూక్తులను కథార్థపోషకాలుగా వాడే నన్నయ కథాకథనశిల్ప మిది. 


క. సమశీలశ్రతయుతులకు | సమధనవంతులకు సమసుచారిత్రులకుం 

దమలో సఖ్యమును వివా । హము నగు గా; కగునె రెండు నసమానులకున్‌. 205 
ప్రతిపదార్థం: సమ, శీల, (శ్రుత, యుతులకున్‌= సమానమైన స్వభావంతో, విద్యతో కూడిన వాళ్ళకు, సమ, ధనవంతులకున్‌= 
సమానంగా ధనవంతు లైనవాళ్ళకు; సమ, సుచారిత్రులకున్‌= సమాన మైన మంచి నడవడిక కలిగినవాళ్ళకు; తమలోన్‌; 
సఖ్యమును= స్నేహం; వివాహము= పెండ్లి; అగున్‌, కాక= ఏర్పడుతాయికానీ; రెండున్‌= మైత్రి, - వివాహము, అను రెండును; 
అసమానులకున్‌= సమానులు కానివాళ్ళకు; అగునె= జొతాయా? (కా వని భావం) 
తాత్సర్యం: సమానమైన స్వభావం, విద్య కలవాళ్ళకు, సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచినడవడి 
కలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడుతాయి. కాని సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? (ఏర్పడ వని 


భావం) 


విశేషం: కయ్యానికీ వియ్యానికీ సామ్యం ఉండా లనే జనసూక్తి కీపద్యం రమణీయపద్యాకృతి. 


వ. 'మటథటి యట్లుంగాక రాజులకు గార్యవశంబునం జేసి మి శత్రామిత్ర సంబంధములు సంభవించుం గావున మా 
యట్టి రాజులకు మీయట్టిపేదపాటువారలతో( గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేరి దని ద్రుపదుం 
దైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుం డవమానజనితమన్యుఘూర్లమానమానసుం డయి యెద్దియుం 
లూ జ్‌ ణ (స 
జేయునది నేరక పుత్తకళత్రాగ్నిహోత్రశిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె; నంత నప్పురబహిరంగణంబున 
ధృతరాష్ట్రపాండునందను లందటు( గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం 
బొక్కనూతం బడిన. 206 


ప్రతిపదార్థం: మటణీ= ఇంకా; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; రాజులకున్‌; కార్య, వశంబునన్‌ చేసి= అవసరంచేత; 
మి(త్ర+అమి(త్ర, సంబంధములు= స్నేహ, వైర సంబంధాలు; సంభవించున్‌= కలుగుతాయి, కావునన్‌; మీయట్టి, పేద, పాయి 
వారలతోన్‌= మీవంటి బీదబ్రాహ్మణులతో; కార్య, కారణంబు+ఐన= ప్రయోజనకర మైన; సఖ్యంబు= మైత్రి; ఎన్నండును= 
ఎప్పటికినీ; కానేరదు=కలుగబోదు; అని= ఆ (ప్రకారంగా; (ద్రుపదుండు; ఐశ్వర్య గర్వంబునన్‌= సంపదవలన కలిగినపొగరుచేత; 
మెచ్చక= లక్ష్య పెట్టకుండా (నిర్లక్ష్యంగా); పలికినన్‌; విని; ద్రోణుండు; అవమాన, జనిత, మన్యు, ఘూర్లమాన, మానసుండు+అయి= 
అవమానంవలన పుట్టినకోపంచేత తిరుగుడు పడుతున్న మనసు కలిగినవా డై; ఎద్దియున్‌, చేయునది, నేరక= ఏమిచేయాలో 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 561 


తెలియక; పుత్ర, కళత్ర+అగ్నిహో(త్ర, శిష్య, గణంబులతో= కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహంతో; హస్తి 
పురంబునకున్‌; వచ్చెన్‌; అంతన్‌= అప్పుడు; ఆ+పుర, బహిస్‌+అంగణంబునన్‌= ఆ పట్టణం వెలుపల; ధృతరాష్ట్ర పాండు 
నందనులు= ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు (కౌరవ పాండవులు); అందటున్‌= అంతా; కందుక, 
క్రీడాపరులు+అయి= చెండాట ఆడటంలో ఆసక్తి కలిగినవారై; వేడుకతోన్‌= సంతోషంతో; ఆడుచు+ఉన్నంతన్‌= ఆడుతూ 
ఉండగా; ఆ+కాంచన, కందుకంబు= ఆ బంగారు చెండు (బంతి); నూతన్‌= బావిలో; పడినన్‌= పడగా. 
తాత్సర్యం: “అంతేకాదు; రాజులకు అవసరాన్నిబట్టి మిత్రత్వశత్రుత్వాలు ఏర్పడుతుంటాయి; అందుచేత మా 
వంటి రాజులకు, మీవంటి పేదబ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు” అని 
(ద్రుపదరాజు ఐశ్చ్వర్యగర్వంతో తిరస్కరించి మాట్లాడగా (ద్రోణుడు అవమానంచేత కలిగిన కోపంవలన కలతచెందిన 
మనసు కలవాడై, ఏమీచేయటానికీ తోచక, కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్యసమూహాలతో హస్తినాపురానికి 
వచ్చాడు. అప్పుడు ఆ పట్టణంబయట ధృతరాష్ట్రునికుమారులు, పాండురాజుకుమారులు చెండాట ఆడుకొంటూ 
ఉండగా వా ళ్ళాడుతున్న బంగారుబంతి బావిలో పడింది. అప్పుడు. 


ఆ. నీరిలోనం దోచు తారక ప్రతిబింబ । మొక్కొ యనగ వెలుగుచున్నదాని 
రాచకొడుకులెల్లం జూచుచునుండిరి । దాని బుచ్చుకొనువిధంబు లేక. 207 


ప్రతిపదార్థం: నీరిలోనన్‌= నీటిలో; తోశయః= కనిపిస్తున్న; తారక, (ప్రతిబింబము+ఒక్కొ= నక్షత్రంయొక్క ప్రతిబింబమా?; 
అనంగన్‌= అనేటట్టుగా; వెలుంగుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ ఉన్న; దానిన్‌= ఆ బంతిని; రాచ, కొడుకులు+ఎల్లన్‌= రాకుమారులంతా; 
దానిన్‌= ఆ బంతిని; పుచ్చుకొను, విధంబు= తీసికొనే మార్గం; లేక= తెలియక; చూచుచున్‌; ఉండిరి. 


తాత్సర్యం: నీటిలో ప్రతిఫలిస్తున్న నక్షత్రమా అన్నట్టుగా వెలుగుతున్న ఆ బంగారుబంతిని తీసికొనేమార్గం లేక 
రాకుమారులంతా ఊరకే చూస్తున్నారు. 
విశేషం: అలం : ఉ్రేక్ష. 
వ. అట్టి యవసరంబున. 208 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 

ద్రోణుడు హస్తిపురంబునకు వచ్చుట. (సం. 1-122-14) 
క. నానావిధశరశరధుల । తో నున్నతచాపధరు(డు ద్రోణుడు వారిం 


గానం జనుదెంచి యంతయు. । దా నప్పు డెటింగి రాజతనయుల కనియెన్‌. 209 


ప్రతిపదార్థం: నానా, విధ, శర, శరధులతోన్‌= అనేకవిధా లైన బాణాలతో, అమ్ములపొదులతో; ఉన్నత, చాప, ధరు(డు= 
పొడవైన ధనుస్సు ధరించినవాడు; ద్రోణుండు; వారిన్‌= ఆ కౌరవ పాండవుల్ని; కానన్‌= చూడటానికై; చనుదెంచి= వచ్చి; తాన్‌= 
తాను; అప్పుడు; అంతయున్‌; ఎటీంగి; రాజ, తనయులకున్‌= రాకుమారులతో; అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనేకవిధా లైన బాణాలతో, అమ్ములపొదులతో, ఎత్తెన ధనుస్సును ధరించిన (ద్రోణుడు వాళ్ళ దగ్గరికి 
వెళ్ళి, విషయమంతా తెలిసికొని ఆ రాజకుమారులతో ఇట్టా అన్నాడు. 


562 శ్రీమదాంధ్ర నుహాభారతను 


చ. భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్ర విద్యలం 
గరము ప్రసిద్ధుం డై పరంగు గౌతమశిష్యుల; రిట్టి మీకు దు 
ష్కరముగ నూతిలో. బడిన కాంచనపిండు. గొనంగనేర కొం 
డొరుల మొగంబు చూచి నగుచుండ6గ6 జన్నె యుపాయహీనతన్‌. 210 


ప్రతిపదార్థం: భరత, కుల, ప్రసూతులరు= భరతవంశంలో పుట్టినవారు; భాసుర, శస్త్ర, మహా+అస్త్ర, విద్యలన్‌= ప్రకాశిస్తున్న 
శస్త్రవిద్యలలో, గొప్ప అస్త్రవిద్యలలో; కరము= మిక్కిలి; ప్రసిద్దుడు+ఐ= పేరు పొందినవాడై; పరంగ= ఒప్పు; గౌతమ, 
శిష్యులరు= కృపాచార్యుని శిష్యులు; ఇట్టి; మీకున్‌; దుష్కరముగన్‌= కష్టంగా; నూతిలోన్‌= బావిలో; పడిన, కాంచన, పిండున్‌= 
బంగారు బంతిని; కొనంగ, నేరక= పైకితీయకలేక; ఉపాయ హీనతన్‌= ఉపాయం లేక; ఒండు+ఒరుల, మొగంబు= 
ఒకరిముఖాన్ని ఒకరు; చూచి; నగుచున్‌+ఉండంగన్‌= నవ్వుతూ (నిస్సహాయంగా)ఉండటం; చన్నె= తగినపనా? 


తాత్పర్యం: మీరు భరతవంశంలో పుట్టి; శస్త్రాస్తవిద్యలలో మహాప్రసిద్దు డైన కృపాచార్యునిశిష్యులై, బావిలో పడిన 
బంతిని తీసికొనటం చేతకాక ఒకరిముఖం ఒకరు చూచుకుంటూ నవ్వుకొనటం మీకు తగినపనా? 


విశేషం: బాణవిద్యలో ప్రొఢుడై ద్రోణుడు - బావిలో పడినబంతిని పైకితీసికొనలేక వెలవెలపోతున్న పాండవులతో, ధార్తరాష్టులతో 
అవహేళనగా మాట్లాడటం వాళ్ళను అవమానించటం కాదు. ఉత్తమవంశంలో పుట్టి, ఉత్తమగురువుకు శిష్యులై సమయోచితమైన 
ఉపాయం ఆలోచించకుండ ఉద్విగ్నులు కావటం వీరులకు ఉచితం కా దని హెచ్చరించటానికి, ఆ తరువాత తనవిద్యను, 
యోగ్యతను ప్రదర్శించాడు. ఈ సన్నివేశం కృపాచార్యునికంటె ద్రోణుడు గొప్పవా డనీ, అతనిశిక్షణ రాజకుమారుల కవసర 
మనీ భీష్ముడు భావించేటట్టు చేసిం దని వస్తుధ్వని. (సంపా.) 


వ. “దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదం జూడు; డీ విద్య యొరు లెవ్వరు నేర' రని ద్రోణుం డొక్కబాణం బభి 
మంత్రించి దృష్టి ముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దానిపుంఖంబు మటియొక బాణంబున నేసి 
తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్ఞవు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి 
రాజకుమారు లెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెణింగించిన నాతండును. 211 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ బంతిని; బాణ, పరంపరన్‌+చేసి= బాణాల వరుసతో; పుచ్చి= తీసికొని; ఇచ్చెదన్‌; చూడు(డు= 
చూస్తూ ఉండండి; ఈ, విద్య; = ఈ విలువిద్యను; ఒరులు+ఎవ్వరున్‌= ఇతరు లెవ్వరూ; నేరరు= నేర్వలేదు; అని= ఆ 
విధంగా; [ద్రోణుండు; ఒక్క, బాణంబు= ఒక్క బాణాన్ని; అభిమంత్రించి= మంత్రంతో పిలిచి; దృష్టి ముష్టి, సౌష్టవంబులు= 
చూపు యొక్క, పిడికిలి యొక్క చక్కదనాలు; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; ఆ+కందుకంబు= ఆ బంతిని; నాటన్‌+ఏసి= 
(గ్రుచ్చుకునేట్టుగా కొట్టి; దాని= ఆ బాణం యొక్క; పుంఖంబు= (క్రింది చివర; మజియొక, బాణంబునన్‌= ఇంకొక బాణంతో; 
ఏసి= కొట్టి; తద్‌+పుంఖంబు= దానియొక్క చివరిఅంచును; ఒండు+ఒక, బాణంబునన్‌= మరొక బాణంచేత; ఏసి=కొట్టి; 
వరుసన; బాణ, రుజ్జువు= బాణాల తాడును; కావించి= అగునట్లు చేసి; దానిన్‌= ఆ బంతిని; తిగిచికొని= లాగుకుని; 
ఇచ్చినన్‌= ఈయగా; చూచి= కనుగొని; రాజకుమారులు+ఎల్లన్‌= రాజకుమారు లందరు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; 
ద్రోణుని= ద్రోణుణ్ణి; తోడ్కొని= తీసికొని; చని= వెళ్ళి; భీష్మునకున్‌, అంతయున్‌, ఎజింగించినన్‌= భీష్మునికి అంతా 
తెలుపగా; అతండున్‌= అతడుకూడా. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 563 


తాత్సర్యం: “ఈ బంతిని బాణపరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరు లెవ్వరికీ రాదు” అని 
(ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి, చూపును, పిడికిలిని చక్కగా నిలిపి, ఆ బంతికి నాటుకునే విధంగా ఆ 
బాణాన్ని కొట్టి, ఆబాణంచివరికి మరో బాణాన్ని, దాని చివరికి ఇంకో బాణాన్నీ కొట్టి, వరుసగా బాణాలతాడు చేసి 
బంతిని లాగి ఇచ్చాడు. అది చూచి, రాకుమారు లందరూ ఆశ్చర్యపడి, ద్రోణుడిని తీసికొని వెళ్ళి భీష్మునికి 
జరిగినదంతా చెప్పారు. ఆయనకూడా. 


క ఆసన్నపలితు ననఘు శ । రాసనగురు భూరిసత్తు నసితకృశాంగున్‌ 

భూసురవరు ద్రోణు గుణో । ద్దాసితు వినినట్ల చూచి పరమప్రీతిన్‌. 212 
ప్రతిపదార్థం: ఆసన్న, పలితున్‌= సమీపించిన తెలనెరిసినవాడిని; అనఘున్‌= పాపంలేనివాడిని; శర+ఆసన, గురున్‌= 
ధనుర్విద్యకు గురువైనవాడిని; భూరి, సత్తున్‌= గొప్పబలం కలిగినవాడిని; అసిత, కృశ+అంగున్‌= నల్లని, సన్నబడిన శరీరం 
కలవాడిని; భూసుర, వరున్‌= (బ్రాహ్మణ శ్రేష్టుడిని; గుణ+ఉద్భాసితున్‌= మంచిగుణాలచేత ప్రకాశిస్తున్నవాడిని; దద్రోణున్‌= 
ద్రోణుణ్ణి; వినినట్టు+అ= మునుపు వినినట్టే, చూచి= కనుగొని; పరమ, ట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో. 
తాత్సర్యం: తల నెరియటం మొదలైనవాడు, పుణ్యాత్ముడు, ధనుర్విద్యాచార్యుడు, మహాబలవంతుడు, నల్లని 
బక్కచిక్కిన శరీరం కలవాడు, బ్రాహ్మణ్రేష్టుడు, మంచిగుణాలచేత (ప్రకాశించేవాడు అయిన [ద్రోణుడిని తాను 
ముందే విన్నట్టుగా చూచి భీష్ముడు ఎంతో సంతోషంతో. 


క. 'ఎందుండి వచ్చి తిందుల; । కం దుండ(గ నీకు నిష్ట మెటింగింపుము స 

ద్వందిత! యని యడిగిన సా । నందుండు ద్రోణుండు భీష్మునకు ని ట్లనియెన్‌. 213 
ప్రతిపదార్థం: ఎందు+ఉండి= ఎక్కడనుండి; ఇందులకున్‌= ఇక్కడికి; వచ్చితివి= వచ్చావు? నీకున్‌; ఎందు+ఉండంగన్‌= 
ఎక్కడ ఉండటానికి; ఇష్టము= అభిలాషు ఎటింగింపుము= తెలియజేయుము; సద్‌+వందిత= సజ్జనులచేత పొగడబడేవాడా!; 
అని= ఆ ప్రకారంగా; అడిగినన్‌= అడుగగా; స+ఆనందుండు= ఆనందంతో కూడినవాడైన; (ద్రోణుండు; భీష్మునకున్‌; ఇట్టు+ 
అనియెన్‌. 
తాత్సర్యం: 'సజ్ఞనులచేత పొగడబడేవాడా! ఓ (ద్రోణాచార్యా! నీవు ఎక్కడనుండి ఇక్కడకు వచ్చావు? ఎక్కడ 
ఉండటం నీ కిష్టం? చెప్పుము" అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు. 


వ. ఏను ద్రోణుం డనువా(డ; భరద్వాజపుత్తుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయ 
నంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాండు, పాంచాలపతి యైన పృషతుపుత్రుండు ద్రుపదుం డను వా(డు నా 
కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గటిచి, 'యేను పాంచాలవిషయంబునకు రా జయిననాండు నా యొద్దకు వచ్చునది; 
నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్జుండ' వని నన్ను! బ్రార్థించి చని, పృషతుపరోక్షంబున దద్దేశంబునకు 
రా జయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజస్వి 
నాత్మజుం బడసి, ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు. 214 


564 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: ఏను= నేను; ద్రోణుండు+అను వాండన్‌; భరద్వాజ, పుత్రుండన్‌= భరద్యాజమహర్షి కుమారుణ్ణి; అగ్నివేశ్యుండు= 
అగ్నివేశ్యుడను పేరుగల; మహాముని, వరున్‌+ఒద్ద= గొప్ప మునిశ్రేష్టుని దగ్గర; బ్రహ్మచర్య+ఆశ్రమంబునన్‌; వేద+ అధ్యయనంబు= 
వేదాలు చదవటం; చేసి; ధనుర్వేదంబు= విలువిద్యను; అభ్యసించుచున్‌= నేర్చుకొంటూ; ఉన్న, నాండు= ఉన్నప్పుడు; పాంచాల, 
పతి+ఐన= పాంచాలదేశపురాజైన, పృషతు, పుత్రుండు= పృషతు డనేవానికుమారుడు; ద్రుపదుండు+ అనువాడు; నాకు; ఇష్ట, 
సఖుండు+ఐ= ప్రియమైన స్నేహితుడై; ఎల్ల, విద్యలు; కజచి= నేర్చుకొని; ఏను= నేను; పాంచాల, విషయంబునకున్‌= 
పాంచాలదేశానికి; రాజు+అయిన, నా(డు= రాజైనప్పుడు; నా, ఒద్దకున్‌= నా దగ్గరికి; వచ్చునది= రమ్ము; నా, రాజ్య, 
భోగంబులు; నీవున్‌= నీవు కూడా; అనుభవింపన్‌= అనుభవించుటకు; అర్హుండవు= తగినవాడివి; అని; నన్నున్‌; ప్రార్థించి; 
చని= వెళ్ళి; పృషతు, పరోక్షంబునన్‌= పృషతుని తర్వాత, తద్‌+దేశంబునకున్‌= ఆ దేశానికి; రాజు+అయి, ఉన్నన్‌= 
ప్రభువైఉండగా; నేను= నేను; గురు, నియుక్తుండను+ఐ= తండ్రిచేత ఆజ్ఞాపించబడినవాడినై; గౌతమిన్‌= కృపిని; 
పాణిగ్రహణంబు+చేసి= వివాహమాడి; ఈ+కుమారున్‌; అశ్యృత్తామన్‌; అధిక, తేజస్విన్‌= మిక్కిలి తేజశ్ళాలిని; ఆత్మజున్‌= 
కుమారుని; పడసి= పొంది; ధనంబు, లేమిన్‌= ధనం లేకపోవటంచేత; కుటుంబ, భరణంబు, అందు= సంసారాన్ని 
భరించటంలో; అసమర్థుండను; అయి; ఉండియున్‌= శక్తిలేనివాడనై ఉండికూడా. 


తాత్పర్యం: నాపేరు ద్రోణుడు. భరద్వాజునికుమారుడిని. అగ్నివేశ్యు డనే గొప్పమునిశ్రేష్టునిదగ్గర (బ్రహ్మచర్య 
వ్రతం అవలంబించి వేదాధ్యయనం చేసి, ధనుర్వేదం నేర్చుకొంటున్నకాలంలో, పాంచాలరాజైన పృషతునికుమారుడు 
(ద్రుపదు డనేవాడు నాకు ప్రియమి(త్రుడై అన్నివిద్యలూ గురువుదగ్గర నేర్చి, 'నేను పాంచాలదేశానికి రాజైనప్పుడు నీవు 
నా దగ్గరికి రావాలి సుమా! నా రాజ్యభోగాలు నీవు కూడా అనుభవించటానికి అర్హుడ' వని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. 
పృషతునితర్వాత (ద్రుపదుడు ఆ దేశానికి రా జయ్యాడు. నేనుకూడా తండ్రిఆజ్ఞచేత కృషిని వివాహమాడి, గొప్పతేజస్సుకల 
ఈ బాలుడు అశ్వత్తామను కొడుకుగా పొంది, ధనం లేమిచేత సంసారాన్ని భరించలేనివాడినై ఉండికూడా - 


క పురుషవిశేష వివేకా | పరిచయు లగు ధరణిపతుల పాలికి. బోవం 
బరులందు దుష్ప్రతిగ్రహ । భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్‌. 215 


ప్రతిపదార్థం: పురుషు విశేష వివేక+అపరిచయులు+అగు= పురుషునియొక్క గొప్పతనాన్ని గురించిన ఆలోచనలందు 
పరిచయం లేనివాళ్ళయిన; ధరణి, పతుల, పాలికిన్‌= రాజుల దగ్గరికి; పోవన్‌= వెళ్ళటం; పరులందు= ఇతరుల దగ్గర; 
దుష్రుతిగ్రహ, భరము= చెడుదానాలను తీసికొనటంయొక్క కష్టాన్ని; ఎదలో= మనసులో; రోసి= అసహ్యించుకొని; ధర్మ, 
పథమునన్‌= ధర్మమార్గంలో; ఉన్నన్‌= ఉండగా. 

తాత్పర్యం: వ్యక్తులయోగ్యతను గుర్తించలేని రాజులదగ్గరికి వెళ్లటానికీ, ఇతరులనుండి చెడుదానాలు తీసికొనటానికీ, 
ఇష్టపడక ధర్మమార్గంలో జీవితం గడపుతుండగా. 


క. ధనపతుల బాలురు ముదం । బున నిత్యము. బాలు ద్రావంబోయిన నస్త్మ 
త్తనయుండు వీండు బాల్యం । బున నేడ్దెను బాలు నాకు బోయుం డనుచున్‌. 216 
ప్రతిపదార్థం: ధన, పతుల, బాలురు= ధనవంతుల పిల్లలు; ముదంబునన్‌= సంతోషంతో; నిత్యమున్‌= ప్రతిదినం; పాలు, 


(త్రావన్‌ పోయినన్‌= పాలుత్రాగుచుండగా; అస్మద్‌+తనయుండు= నా కుమారుడు; వీండు= ఈ బాలుడు; బాల్యంబునన్‌= 
బాల్యమునందు; నాకున్‌, పాలు, పోయుండు; అనుచున్‌; ఏడ్ఫెన్‌. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 565 


తాత్సర్యం: ధనవంతుల బిడ్డలు ప్రతిదినం సంతోషంతో పాలు త్రాగుతూండగా, నా కుమారుడు వీడు బాల్యంలో 
“నాకుకూడా పాలు పోయరిడని ఏడ్చాడు. 


వ. దానిం జూచి 'దారిద్రంబునకంటెం గష్టం బొం డెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి 

పాచికొందు; నాతండు తనదేశంబున కభిషిక్తుండు గా బోవుచుండి నన్ను రాం బనిచి పోయె. 217 
ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= ఆ సన్నివేశాన్ని చూచి; దారిద్యంబునకంటెన్‌= లేమిడి కన్నా; కష్టంబు= కష్టము; ఒండు+ 
ఎద్దియున్‌= మరొకటి ఏదీ; లేదు; దీనిన్‌= ఈ పేదరికాన్ని; నా, బాల, సఖుండు= నా చిన్ననాటి స్నేహితుడు; అగు= అయినట్టి; 
పాంచాలు, పాలికిన్‌= పాంచాలదేశపు రాజైన [ద్రుపదుని దగ్గరికి; పోయి; పాచికొందున్‌= పోగొట్టుకొంటాను; అతండు= ఆ 
(ద్రుపదుడు; తన, దేశంబునకున్‌= తన రాజ్యానికి; అభిషిక్తుండు+కాన్‌= రాజు కావడానికి; పోవుచుండి= పోతూ ఉండి; 


నన్నున్‌= నన్ను; రాన్‌+పనిచి= రమ్మని చెప్పి; పోయెన్‌. 
తాత్పర్యం: దానిని చూచి దారిద్రంకంటే కష్టం మరొకటి లే దని తలచి “ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమి(త్రు డైన 
పాంచాలరాజు (ద్రుపదునిదగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తనదేశానికి రాజు కావటానికి వెళ్తూ నన్ను 
ఆహ్వానించి వెళ్ళాడు”. 
మత్తకోకిల 
వేడు టెంతయు. గష్టమైనను వేజులేని సుహృజ్జనున్‌ 
వేండికో లుచితంబ కావున వేడ్కతోం జని సోమకున్‌ 
వేండినన్‌ ధన మోపండేనియు వీనిమాత్రకు నాలుగేన్‌ 
పా(డికుట్టుల నీ(డె వీనికిం బాలు ద్రావుచునుండంగన్‌. 218 
ప్రతిపదార్థం: వేడుట= యాచించటం; ఎంతయున్‌= మిక్కలి; కష్టము+ఐనను= కష్టమైనపని అయినప్పటికీ; వేణులేని= 
భేదంలేని; సుహృత్‌+జనున్‌= మిత్రుడిని; వేండికోలు= వేడుకోవటం; ఉచితంబు+అ= తగినదే; కావునన్‌; వేడ్కతోన్‌= సంతోషంతో; 
చని= వెళ్ళి; సోమకున్‌= ద్రుపదుడిని; వేండినన్‌= (ప్రార్థింపగా; ధనము+ఓపండు+ఏనియున్‌= ధనం ఇవ్వలేకపోయినప్పటికీ; వీని 
మా(త్రకు= వీడికి (అశ్వత్థామకు) సరిపోయేంతగా; నాలుగు+ఏన్‌= నాలుగైనా; పాండి, కుజ్టులన్‌= పాడి ఆవులను; వీనికిన్‌= 
ఈ అశృత్తామకు; పాలు; (త్రావుచున్‌, ఉండంగన్‌= పాలుత్రాగటానికి; ఈండె= ఇవ్వడా! 
తాత్పర్యం: యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం ఉచితమే. 
అందుచేత సంతోషంగా వెళ్లి ద్రుపదుడిని అడిగినట్లయితే, ధనం ఇవ్వలేకపోయినా, అశ్యత్తామ పాలు (త్రాగటానికి 
లా లా యఖ 
సరిపోయేటట్టుగా నాలుగుపాడిఆవులనైనా ఇవ్వడా? 
విశేషం: మత్తకోకిలపాదంలో ర, స, జ, జ, భ, ర - అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. ప్రాస 
నియమం ఉన్నది. 
వ. 'అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెటింగించిన, నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును 
నెటుంగకి యేను రాజను నీవు పేదపాటుండవు; నాకును నీకును నెక్కడి సఖ్యం? బలి పలికిన వానిచేత 
నవమానితుండ నయి వచ్చితి” నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయు జెప్పిన. 219 


566 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; నిశ్చయించి= నిర్లయించుకొని; (ద్రుపదు+ఒద్దకున్‌= [ద్రుపదుడి దగ్గరికి; పోయి; 
నన్నున్‌+ఎజీంగించినన్‌= నన్ను నేను పరిచయం చేసికొనగా; ఆతండు= ఆ (ద్రుపదుడు; తన, రాజ్య మదంబునన్‌= తన 
యొక్క రాజ్యంవలన కలిగిన పొగరుచేత; నన్నును= నన్ను; తన్నును= తనను; ఎణుంగక= తెలియక; ఏను= నేను; రాజను; 
నీవు; పేద, పాణుండవు= బీదబ్రాహ్మణుడివి; నాకును; నీకునున్‌; ఎక్కడి= ఎక్కడ; సఖ్యంబు= స్నేహం; అని, పలికినన్‌; 
వానిచేతన్‌= ఆ ద్రుపదునిచే; అవమానితుండను+అయి= అవమానించబడినవాడి నై; వచ్చితిని; అని; అట్టు; ద్రోణుండు; 
తన+వృత్తాంతంబు+అంతయున్‌, చెప్పినన్‌= తన వృత్తాంతాన్ని అంతా చెప్పగా- 


తాత్పర్యం: 'అని నిర్ణయించుకొని ద్రుపదునిద్యరికి వెళ్ళి, నన్ను నేను పరిచయం చేసికొనగా, అతడు రాజ్యమదంచేత 
నన్నూ, తననూ ఎరుగకుండా 'నేను రాజును నీవు బీదబ్రాహ్మణుడివి. నాకూ నీకూ స్నేహం ఎక్కడిది? అని 
పలికాడు. ఆ విధంగా అతనిచేత అవమానం పొంది వచ్చా” నని (ద్రోణుడు తనవృత్తాంతం అంతా చెప్పగా- 


క. విని రోయుతీ(గ గాళ్ళం । బెన(గెం దా ననుచు. బొంగి భిష్ముండు ద్రోణున్‌ 

ఘనభుజు నభీష్టపూజా | ధనదానవిధానముల ముదంబున. దనిపెన్‌. 220 
ప్రతిపదార్థం: వని= ఆ ద్రోణవృత్తాంతాన్ని ఆలకించి; భీష్ముడు; రోయు, తీ(గ= వెదకుతున్న తీగ; తాన్‌; కాళ్ళన్‌; 
పెనంగన్‌= చుట్టుకొన్నది; అనుచున్‌= అంటూ; పొంగి= సంతోషించి; ఘన, భుజున్‌= గొప్పభుజాలు కలిగినవాడిని; ద్రోణున్‌= 


ద్రోణుణ్ణి; అభీష్ట, పూజా, ధన, దాన, విధానములన్‌= ఇష్టమైన పూజలు చేయటం, ధనాన్ని దానం ఇవ్వటం అనే పద్దతులచేత; 
ముదంబునన్‌= సంతోషంతో; తనిపెన్‌= తృప్తిపరచాడు. 


తాత్పర్యం: అది విని, భీష్ముడు వెదుకబోయిన తీగ కాళకు చుట్టుకున్నట్టు సంతోషించి, |ద్రోణునికి ఇష్టమైన 
ళ్‌ యు ae) ఉషా 
పూజలు చేసి, ధనదానా లిచ్చి తృప్తిపరచాడు. 


వ. మటియును. 221 
తాత్సర్యం: అంతటితో ఆగక, 
భీష్ముడు కురుపాండుకునూరులకు ద్రోణుని గురువుగా నియమించుట (సం. 1-122-40) 


చ. మనుమల నెల్ల జూపి మతిమంతుండు శాంతనవుండు 'వీరి( జే 

కొని గురువృత్తిమైం గబిపు ఘోరశరాసనవిద్యలెల్లం ; బెం 

పున జమదగ్నిసూను(డును బోలండు' ని న్నని విందు విల్లునే 

ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్‌. 222 
ప్రతిపదార్థం: మతిమంతుండు= గొప్పబుద్ధికలవాడు; శాంతనవుండు= భీష్ముడు; మనుమలన్‌; ఎల్లన్‌; చూపి; వీరిన్‌; చేకొని= 
(గ్రహించి; ఘోర+శర+ఆసన, విద్యలు+ఎల్లన్‌= భయంకరమైన ధనుర్విద్య లన్నింటినీ; పెంపునన్‌= అతిశయంగా; గురు, 
వృత్తిమైన్‌= గురుత్వంచేత; కజపు= నేర్పుము; నిన్నున్‌; విల్లు, నేర్పునన్‌= విలువిద్యా నైపుణ్యంలో; నయ, నైపుణంబునను= 
నీతినేర్పులో; భూరి, పరాక్రమ, గర్వ, సంపదన్‌= గొప్పబలం కలిగిన గర్వమనే కలిమిలో; జమదగ్ని సూనుండును= జమదన్నికుమారు 
డైన పరశురాముడుకూడా; పోలడు, అని, విందున్‌= సరిపోలడు అని విన్నాను. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 567 


తాత్పర్యం: మతిమంతుడైన భీష్ముడు తనమనుమళ్ళందరిని (ద్రోణునికి చూపించి “వీరికి గురుత్వం వహించి 
గొప్పగా విలువిద్య లన్నింటినీ నేర్పుము. విలువిద్యలో, నీతిలో, పరాక్రమంలో పరశురాముడుకూడా నిన్ను పోల డని 
విన్నాను”. 
వ. అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన, ద్రోణుండును వారలం జేకొని యందటి 
కి ట్లనియె. 223 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; కుమారులను+ఎల్లన్‌= కుమారు లందరినీ; చూపి; (ద్రోణునకున్‌; శిష్యులన్‌+కాన్‌= 
శిష్యు లయ్యేటట్టుగా; సమర్పించినన్‌= సమర్సింపగా; (ద్రోణుండును; వారలన్‌; చేకొని= (శిష్యులుగా) (గ్రహించి; అందణకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని పలికి కుమారు లందరినీ చూపి, వాళ్ళను (ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు. ద్రోణుడు వా 
శృందరినీ దగ్గరికి తీసి ఈ విధంగా అన్నాడు. 


తే. 'అస్త్రవిద్యలు గబిచి నా దైన యిష్ట। మొగిన తీర్పంగ నిం దెవ్వ( డోపు' ననిన 

బాయ మొగమిడి కౌరవుల్‌ పలుకకుండి; । “రేను దీర్ణెద' నని పూనె నింద్రసుతుండు. 224 
ప్రతిపదార్థం: అస్త్ర; విద్యలు= అస్రములయొక్క విద్యలు; కజచి= నేర్చి; నాది+ఐన; ఇష్టము= నాదగు కోర్కె; ఒగిన్‌+అ= 
క్రమంగా; తీర్చంగన్‌= తీర్సగా; ఇందున్‌= ఇచ్చట; ఎవ్వండు= ఎవడు; ఓపున్‌= సరిపోతాడు; అనినన్‌= అని అనగా; 


పాయమొగము= మారుమొగం; ఇడి= పెట్టి; కౌరవుల్‌= కౌరవులు; పలుకక+ఉండిరి= పలుకకుండా ఊరక ఉండిరి; ఇంద్ర, 
సుతుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; ఏను= నేను; తీర్చెదను+అని+పూనెన్‌= తీరుస్తాను అని పూనుకున్నాడు. 


తాత్సర్యం: 'నా దగ్గర అస్త్రవిద్యలు నేర్చి నాకోరిక మీలో ఎవ్వడు తీర్చగల' డని అడుగగా కౌరవు లందరూ 
పెడమొగాలు పెట్టి మౌనం వహించారు. అర్జునుడు 'నేను తీరుస్తా'నని ముందుకు వచ్చాడు. 


వ. ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్హును నాచార్యుం డతిస్నేహంబున( గౌంగిలించుకొని కరంబు సంతసిల్లి 
కుమారుల కెల్ల విలువిద్య గజిపుచున్న నానాదేశంబులం గల రాజపుత్ర్రులెల్ల వచ్చి వారితోడం గలసి కజిచుచుండిరి; 
మటియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు 
దుర్యోధనపక్షపాతి యై యుందె; నంత. 225 


ప్రతిపదార్థం: ఇట్టు; తన, ఇష్టంబు= తన కోరికను; తీర్చన్‌+పూనిన= తీర్చటానికి పూనుకొన్న; అర్జునున్‌; ఆచార్యుండు; 
అతి, స్నేహంబునన్‌= మిక్కిలి ప్రేమతో; కౌగిలించుకొని; కరంబు= మిక్కిలి; సంతసిల్లి; కుమారులకు+ఎల్లన్‌= కురుకుమారు 
లందరికీ; విలు, విద్యన్‌= కబిపుచు+ఉన్నన్‌= నేర్పుతూ ఉండగా; నానా దేశంబులన్‌, కల= అనేకదేశాలలో ఉండే; 
రాజపుత్రులు+ఎల్లన్‌, వచ్చి= రాజకుమారులు అందరూ వచ్చి; వారితోడన్‌, కలసి= ఆ కురుకుమారులతో కలిసి; 
కణచుచు+ఉండిరి= నేర్చుకొంటూ ఉన్నారు; మజీయున్‌; సూత, పుత్రుండు+అయిన= సూతుని కొడుకైన; రాధేయుండును; 
ధనుర్విద్యా, కౌశలంబునన్‌= విలువిద్యలోని నేర్పుతో; అర్జునునితోడ; మచ్చరించుచు= ద్వేషం వహిస్తూ; దుర్యోధన, పక్షపాతి+ఐ= 
దుర్యోధనుని పక్షాన ఉన్నవాడై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అప్పుడు. 


568 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్సర్యం: ఈ విధంగా తనకోరికను తీరుస్తా నని ముందుకు వచ్చినఅర్జునుడిని అపారడప్రేమతో కౌగిలించుకొని, 
ఎంతో సంతోషించి, కురుకుమారు లందరికీ విలువిద్య నేర్పుతుండగా, నానాదేశాలనుండి రాకుమారులు వచ్చి, 
వారితో కలిసి ఆ విద్య నేర్చుకొంటున్నారు. సూతునికుమారుడైన రాధేయుడు విలువిద్యా నైపుణ్యంలో అర్జునునితో 
ద్వేషంవహిస్తూ దుర్యోధనునిపక్షంలో చేరి ఉన్నాడు. 


క. నరు డస్రశస్త్రవిద్యా । పరిణతి నధికు( డయి వినయపరు€ డయి శశ్వ 
ద్గురుపూజాయత్నంబున( । బరయగుచు సంప్రీతుం జేసి భారద్వాజున్‌. 226 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; అస్త, శస్త్ర, విద్యా, పరిణతిన్‌= అస్త్ర శస్ర్రవిద్యాదులలో పక్వతతో; అధికుండు+అయి= 


గొప్పవాడై; వినయపరు(డు+అయి=అణకువ ప్రధానంగా కలవాడై; శశ్చత్‌+గురు, పూజా, యత్నంబునన్‌= నిరంతరం గురువును 

పూజించే ప్రయత్నంలో; పరంగుచున్‌= (ప్రవర్తిస్తూ; భారద్వాజున్‌= భరద్వాజుని కుమారు డైన (ద్రోణుణ్ణి; సంప్రీతున్‌= సంతోషించిన 

వాణ్లిగా; చేసెన్‌. 
లం 

తాత్సర్యం: అర్జునుడు శస్తాస్త్రవిద్యానైపుణ్యంలో అధికు డై; వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి 

సంతోపసరిచాడు. 

విశేషం: శిష్యుడు ఉత్తమగురువుకొరకు ఎట్టా అన్వేషిస్తాడో; గురువుకూడా ఉత్తమశిష్యుడికొరకు అట్లా అన్వేషిస్తాడు, సాధిస్తాడు. 

ఇక్కడ ఉభయత్రా సార్ధక్యం ఏర్పడింది. 

వ. అ య్యర్ద్హునుతోడి విద్యామత్సరంబున( జీ(కటి నాతం డేయ నేరకుండవలయు నని తలంచి యశ్వత్చామ 
రహస్యంబున నన్నసాధకుం బిలిచి 'యెన్నండును నరునకు నంధకారంబున( గుడవం బెట్టకుమీ! యని పంచిన 
వాండును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాంటి రాత్రియందు. 227 

ప్రతిపదార్థం: ఆ+అర్జునుతోడి; విద్యా, మత్సరంబునన్‌= విద్యలో పోటీచేత; చీంకటిన్‌= చీకట్లో; ఆతండు= అర్జునుడు; 
ఏయ, నేరకుండ వలయును+అని= బాణాలు వేయటం నేర్వకుండా ఉండా లని; తలంచి; అశ్వత్థామ= (ద్రోణునికొడుకు; 
రహస్యంబునన్‌= రహస్యంగా; అన్నసాధకున్‌= వంటవాడిని; పిలిచి; ఎన్నండును= ఎప్పుడుగానీ; నరునకున్‌= అర్జునునికి; 
అంధకారంబునన్‌= చీకట్లో; కుడువన్‌= తినటానికి; పెట్టకుమీ= పెట్టవద్దు సుమా!; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాండును; 
తద్‌+వచన+అనురూపంబు= అతని మాటప్రకారం; చేయుచున్‌+ఉన్నన్‌; ఒక్కనా(టి; రాత్రి; అందున్‌. 

తాత్సర్యం: అర్జునునితో ఉన్న విద్యాస్పర్హతో అశ్వత్ధామ-చీకట్టో బాణాలు వేయటం అర్జునుడు నేర్చుకోకుండా 

జ అ థె ౧ జ 

ఉండా లని తలచి, వంటవాడిని పిలిచి, చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టవ' ద్దని ఆజ్ఞాపించగా, అతనిమాట (ప్రకారం 

op) జ అ యలు Sy 

వంటవాడు అదేవిధంగా చేస్తుండగా, ఒకనాటిరాత్రి. 


ఉ. వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం 
జేసి చలించి దీపశిఖ చెచ్చెరం బాయుడు భోజనక్రియా 
భ్యాసవశంబునం గుడిచి 'పన్నుగ నిట్టుల విద్య లెల్ల న 
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముం డై. 228 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 569 


ప్రతిపదార్థం: వాసవ, నందనుండు= ఇంద్రకుమారుడు - అర్జునుడు; కుడువన్‌, కుడువన్‌= తింటూ తింటూ ఉండగా; 
పటు, మారుత+ఆహతిన్‌+చేసి= పెద్దగాలితాకిడిచేత; చలించి= కదిలి; దీప, శిఖ= దీపపుమంట; చెరన్‌+చెరన్‌= తటాలున; 
పాయుడున్‌= తొలగిపోగా(ఆరిపోగా); భోజన, (క్రియా+అభ్యాస, వశంబునన్‌= అన్నం తినటం అనే పని చేయటంలో అలవాటు 
చొప్పున; కుడిచి= తిని; పన్నుగన్‌= ఒప్పేటట్టుగా; ఇట్టులన్‌= ఈ విధంగా; విద్యలు+ఎల్లన్‌= విద్యలు అన్నీ; అభ్యాస 
వశంబునన్‌= సాధన చేయటంచేత; పడయన్‌= పొందటం; భారము= కష్టం; లేదు; అని= ఆ (ప్రకారం; నిళ్ళిత+ఆత్ము( 
డు+ఐ= నిశ్చయం పొందిన మనసు కలవాడై. 


తాత్సర్యం: ఇం(ద్రునికొడుకైన అర్జునుడు అన్నం తింటూండగా పెద్దగాలికి తటాలున దీపం ఆరిపోయింది. 


అయినా, అలవాటు ప్రకారం ఆ చీకటిలోనే తిని, ఈ విధంగానే విద్య లన్నింటినీ సాధన చేసి నేర్చుకొనవచ్చని 
నిశ్చయించుకొని. 


క పాయక చీకటియందును । నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం 

తేయు ధనుర్‌జ్యా ధ్వని విని । ధీయుక్తు(డు ద్రోణు( డరుగుదెంచి ముదమునన్‌. 229 
ప్రతిపదార్థం: పాయక= విడవకుండా; చీళకటియందును; ఏయన్‌, కాన్‌= బాణాలు వేయటాన్ని; అభ్యసించి= సాధన చేసే; 
ఇట్టి ఎడన్‌= ఈ సమయంలో; కౌంతేయు; ధనుః+జ్యా, ధ్వని= అర్జునునివింటియొక్క అల్లెత్రాటిధ్వని; విని; ధీ, యుక్తు( 
డు= బుద్దితో కూడినవాడు; |ద్రోణు(డు; ముదమునన్‌= సంతోషంతో; అరుగుదెంచి= వచ్చి. 
తాత్సర్యం: పట్టుపట్టి చీకట్టోకూడా ఎప్పుడు విలువిద్యను అభ్యసించసాగాడో అప్పుడు అర్జునునివింటియొక్క 
అల్లెత్రాటిధ్వని విని, మేధావి అయిన (ద్రోణుడు సంతోషంతో అక్కడకు వచ్చి. 


సీ, ఆతని యస్ర్త్రవిద్యాభియోగమునకు( । బ్రియశిష్యవృత్తికిం బెద్ద మెచ్చి 
“యన్న! ధనుర్హరు లన్యులు నీకంటె । నధికులు గాకుండునట్లు గాయ 
గబిపుదు విలువిద్య ఘనముగా” నని పల్కి। ద్వంద్వసంకీర్ణయుద్దముల తెఅంగు 
రథమహీవాజివారణములపై నుండి । దృఢచిత్రసౌష్టవస్థితుల నేయ 


తే. బహువిధవ్యూహభేదనోపాయములను । సంప్రయోగరహస్యాతిశయము గాంగ 
గటిపె నర్జును( దొంటి భార్గవుండు వింట । నిట్టి. డే! యని పొగడంగ నెల్ల జనులు. 230 


ప్రతిపదార్థం: అతని, అస్త్ర, విద్యా+అభియోగమునకున్‌= ఆ అర్జునుని అస్త్రవిద్యలందలి పూనికకూ; ప్రియ, శిష్య, వృత్తికిన్‌= 
ప్రియమైన శిష్యుడినడవడికీ; పెద్ద మెచ్చి= మిక్కిలి సంతోషించి; అన్న! (ప్రేమపూర్వకసంబోధన); అన్యులు= ఇతరులు; 
ధనుర్హరులు= విల్లును చేపట్టినవాళ్ళు; నీ కంటెన్‌; అధికులు; కాకుండునట్టు; కాంగన్‌; ఘనముగాన్‌= గొప్పగా; విలువిద్య 
కజపుదున్‌= ధనుర్విద్య నేర్పుతాను; అని= ఆ విధంగా; పలికి; ద్వంద్వ, సంకీర్ణ, యుద్దముల, తెజు(గు= ద్వంద్వ యుద్దంయొక్క, 
సంకుల యుద్దంయొక్క పద్దతి; రథ, మహీ, వాజి, వారణములపైన్‌, ఉండి= రథంమీద, నేలమీద, గుర్రంమీద, ఏనుగుమీద 
ఉండి; దృఢ, చిత్ర, సౌష్టవ, స్థితులన్‌= గట్టిగా; చిత్రంగా, చక్కగా ఉన్న స్థితులలో; ఏయన్‌= కొట్టటానికి; బహు, విధ, వ్యూహ, 
భేదన+ఉపాయములను= అనేకవిధాలైన వ్యూహాలను భేదించే ఉపాయాలను; సంప్రయోగ, రహస్య+అతిశయము, కాంగన్‌= 
ప్రయోగ రహస్యాల అతిశయంతో కూడుకొనేట్టుగా; తొంటి, భార్గవుండు= ఒకనాటి పరశురాముడు; వింటన్‌= విలువిద్యలో; 
ఇట్టిండే= ఇటువంటివాడా!; అని; ఎల్ల, జనులు; పొగడంగన్‌; అర్జునున్‌= అర్జునుడికి; కజపెన్‌= నేర్చాడు. 


570 శ్రీమదాంధ్ర నుహాభారతను 


తాత్పర్యం: అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు, అతని గురుభక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు. 'అన్న! 
నీకంటె వే రెవ్వరూ అధికులు కానట్టుగా విలువిద్య నేర్పిస్తా'నన్నాడు. ద్వంద్వయుద్ద, సంకులయుద్ద పద్దతులను, 
౧ వ ©) ©) ©) 
రథంమీద, నేలమీద, గుర్రాలమీద, ఏనుగులమీద ఉండి దృఢం, చిత్రం, సౌష్టవం అయిన స్థితులలో బాణాలు 
వేయటాన్ని, బహువిధా లైన వ్యూహాలను భేదించే ఉపాయాలను, బాణప్రయోగరహస్యాలను “ఇదివరకటి ఆ 
పరశురాముడుకూడా విలువిద్యలో ఇంతటివాడు కా డని' ప్రజలు అర్జునుడిని పొగడేటట్టుగా అతనికి నేర్పాడు. 


విశేషం: ఇద్దరువీరులమధ్య యుద్దం ద్వంద్వయుద్దం. చాలామందివీరులు కలియబడి చేసేయుద్దం సంకీర్ణయుద్దం. 
ఏకలవ్యుం డనువా(డు ద్రోణు నారాధించి విలువిద్య గఅచుట (సం. 1-123-10) 


వ. మటియు గదాకార్శుకప్రాసాసితోమరకుంతశక్తాది వివధాయుధంబులయందును గుమారుల నందటి జితశ్రములం 
జేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్యధన్వుం డను నెజుకురాజుకొడు కేకలవ్యుం డనువాండు 
ధనుర్విద్యాగ్రహణార్థి యయి వచ్చినవాని నిషాదపుత్తుం డని శిష్యుంగాం జేకొన కున్న వా(డును ద్రోణుననుజ్ఞ వడసి 
చని వనంబులోన. 231 

ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; గదా, కార్ముక, ప్రాస+అసి, తోమర, కుంత, శక్తి+ఆది, వివిధ+ఆయుధంబులయందును= 
గద, ధనుస్సు, ఈటె, కత్తి తోమరం, కుంతకం, శక్తి మొదలైన అనేకాలైన ఆయుధాలలో; కుమారులన్‌, అందజన్‌= కురు 
కుమారుల్ని అందరినీ; జిత, (శ్రములన్‌= జయించిన (శ్రమగలవాళ్ళుగా (నేర్పరులుగా); చేయుచున్‌+ఉన్న= చేస్తూ ఉన్న; 
ద్రోణాచార్యుల; మహా, ప్రసిద్ది = గొప్ప పేరు; విని= ఆలకించి; హిరణ్యధన్వుండు; అను; ఎుకు, రాజు, కొడుకు; 
ఏకలవ్యుండు; అనువాండు; ధనుర్విద్యా, గ్రహణ+అర్థి+అయి= విలువిద్యను నేర్చుకొనా లన్న కోరిక కలవాడై; వచ్చిన; వానిన్‌= 
ఆ ఏకలవ్యుడిని; నిషాద, పుత్రుండు+అని= ఎరుకలవాని కొడు కని; శిష్యున్‌+కాన్‌; చేకొనక+ఉన్నన్‌= (గ్రహింపకుండగా; 
వాండును= ఆ ఏకలవ్యుడును; (ద్రోణున్‌; అనుజ్ఞ= అనుమతి; పడసి= పొంది; చని= వెళ్లి; వనంబులోన్‌= అడవిలో. 
తాత్సర్యం: అంతేకాకుండా గద, ధనుస్సు, ఈటె,కత్తి, తోమరం, కుంతం, శక్తి మొదలైన అనేకవిధాలైన 
ఆయుధవిద్యలలో రాకుమారు అందరినీ నేర్పరులను చేస్తున్న ద్రోణాచార్యులకీర్తి విని, హిరణ్యధన్వు డనే 
ఎరుకరాజుకొడుకు ఏకలవ్యు డనేవాడు విలువిద్యను నేర్చుకోవా లని వచ్చాడు. ఏకలవ్యుడు ఎరుకువాని కుమారు 
డని (ద్రోణుడు శిష్యునిగా అంగీకరింపలేదు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణునిఅనుమతి పొంది వెళ్లి అడవిలో. 


తే. వినయమున ద్రోణురూపు మన్నున నమర్ది । దాని కతిభక్తితోడ( బ్రదక్షిణంబు( 

జేసి మైక్కుచు సంతతాభ్యాసశక్తి । న స్త్రవిద్యారహస్యంబు లర్టిం బడసె. 232 
ప్రతిపదార్థం: వినయమునన్‌=అణకువతో; ద్రోణు, రూపు= (ద్రోణుని బొమ్మను; మన్నునన్‌= మట్టితో; అమర్చి= చేసి; 
దానికిన్‌= ఆ బొమ్మకు; అతి, భక్తితోన్‌= మిక్కిలి భక్తితో; ప్రదక్షిణంబున్‌; చేసి; మైక్కుచు; సంతత+అభ్యాస, శక్తిన్‌= 


ఎడతెగని అభ్యాసబలంచేత; అ 
పాందాడు. 


స్త్ర విద్యా, రహస్యంబులు= విలువిద్యలోని మర్మాలు; అర్థిన్‌= సంతోషంతో; పడసెన్‌= 
యఖ 


తాత్పర్యం: వినయంతో ఏకలవ్యుడు ద్రోణునిబొమ్మను మట్టితో చేసి నిలిపి, దానికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు 
చేస్తూ, ఎడతెగని సాధనబలంచేత తానే విలువిద్యా రహస్యాలన్నీ (గ్రహించాడు. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 571 


విశేషం: ఇది ఏకలవ్యునిముగ్గ మైన స్థిరభక్తికి అద్దంపట్టే పద్యం. గురుముఖతః నేర్చుకొన్నవిద్యకంటె గురువుకు దూరంగా 
ఉన్నా, భక్తితో అధికమైనవిద్యను సాధించవచ్చు ననీ, విద్యాప్రాప్తికి గురుసాన్నిధ్యంకంటె గురుభక్తియే ముఖ్యం అనీ ఈ పద్యం 
బోధిస్తున్నది. గురుభక్తిని మించిన శక్తి లే దనే ఒక అర్జాంతరన్యాసాలంకారస్సూర్తినికూడా కలిగిస్తున్నది. అందువలన ఇందులో 
స్వతస్సంభవ్యర్ణశక్యుద్భువాలంకారకృతవస్తుధ్వని ఉన్నది (సంపా,) 


క. ఇట పాండవకౌరవు లొ ।క్క్మొట నందటు గురుననుజ్ఞం గొని మృగయాలం 
పటు లై వనమున కరిగిరి ।; పటుతరజవసారమేయభటనివహముతోన్‌. 233 


ప్రతిపదార్థం: ఇట= హస్తినాపురంలో; పాండవ, కౌరవులు; ఒక్కొటన్‌= ఒకటిగా; అందు; గురు, అనుజ్ఞన్‌= గురువుయొక్క 
ఆజ్ఞను; కొని= పొంది; మృగయా, లంపటులు+ఐ= వేట అంటే ఎంతో ఆసక్తి కలిగినవా ళ్ళయి; పటుతర, జవసారమేయ, 
భట నివహముతోన్‌= మిక్కిలి ఎక్కువైనవేగం గల కుక్క లున్న భటులసమూహంతో; వనమునకున్‌= అడవికి; అరిగిరి= 
వెళ్లారు. 


తాత్సర్యం: ఇక్కడ హస్తినాపురంలో పాండవులు, కౌరవులు కలిసి ద్రోణాచార్యుని అనుమతి పొంది, వేటపట్ల ఎంతో 
ఆసక్తి కలవా ళ్ళయి, మిక్కిలివేగం గల వేటకుక్కలతోకూడిన భటసమూహంతో అడవికి వెళ్ళారు. 


వ. ఇట్లరిగి వనంబులో. గ్రమ్మరుచున్న నం దొక్క భటునికుక్క తోడు దప్పి పిచి యొక్కెడ నేకతంబ యేయుచున్న 
నేకలవ్యుసమీపంబున మొటింగిన, నయ్యెలుంగు విని దానిముఖంబునం దేడుబాణంబు లొక్కటం దొడిగి 
యక్కజంబుగా నతిలాఘవంబున వా? డేసిన, నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాణిన 
దానిం జూచి విససయం బంది య ట్లేసినవా. డెవ్వండో యని రోయుచు వచ్చువారు ముందటి. 234 


ప్రతిపదార్థం: ఇట్టు అరిగి= ఈ విధంగా వెళ్లి వనంబులోన్‌= అడవిలో; (క్రుమ్మరుచున్‌+ఉన్నన్‌= తిరుగుతూఉండగా; 
అందున్‌= వానిలో; ఒక్క, భటుని, కుక్క= ఒకానొక భటునియొక్క కుక్క; తోడు; తప్పి; పజచి= పరిగెత్తి; ఒక్క+ఎడన్‌= 
ఒకచోట; ఏకతంబు+అ= ఒంటరిగానే; ఏయుచున్నన్‌= బాణాలు వేస్తున్న; ఏకలవ్యు, సమీపంబునన్‌= ఏకలవ్యుని దగ్గర; 
మొటీంగినన్‌= మొరవగా; ఆ+ఎలుంగు= ఆ కంఠధ్వని; విని, దాని, ముఖంబున+అందు= దాని నోటిలో; ఏడు, బాణంబులు; 
ఒక్కటన్‌= ఒకటిగా; తొడిగి= ధనుస్సులో ఎక్కుపెట్టి; అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా; అతి లాఘవంబునన్‌= ఎంతో 
చాకచక్యంతో; వా(డు= ఏకలవ్యుడు; ఏసినన్‌= కొట్టగా; అది= ఆ కుక్క; శర, పూరిత, ముఖంబు+అయి= బాణాలతో నిండిన 
నోరు కలిగిన దై; కురు కుమారుల, ఒద్దకున్‌= కౌరవపాండవుల కడకు; పాటినన్‌= పరుగెత్తగా; దానిన్‌= ఆ కుక్కను; చూచి; 
విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; అట్టు= ఆ విధంగా; ఏసినవాండు= కొట్టినవాడు; ఎవ్వండో= ఎవరో; అని= ఆ విధంగా; 
రోయుచున్‌= వెదకుతూ; వచ్చువారు= వస్తున్నవాళ్ళు; ముందటన్‌= ఎదురుగా. 


తాత్సర్యం: ఈ విధంగా వెళ్లి వెళ్లి అడవిలో తిరుగుతూ ఉండగా, ఒక భటుడికుక్క తోడు తప్పి పరుగెత్తి ఒకచోట 
ఒంటరిగా బాణాలు వేస్తున్న ఏకలవ్యుడికి దగ్గరగా వెళ్ళి మొరిగింది. అతడు ఏడుబాణాలను ఒక్కటిగా వింట 
సంధించి అతిచాకచక్యంగా, ఆశ్చర్యకరంగా ఆ కుక్కనోట కొట్టాడు. అది బాణాలతో నిండిన నోటితో కురుకుమారుల 
దగ్గరికి పరుగెత్తింది. దానిని చూచివాళ్ళు ఆశ్చర్యపడి ఆ విధంగా కొట్టినవా డెవ్వడా అని వెదకుతూ వస్తుండగా 
- ఎదురుగా - 


572 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ఉ. తేజితబాణహస్తు, దృధదీర్టమలీమసకృృష్ణదేహుం గృ 
ష్టాజినవస్తు నస్త్రవిషయాస్తవిషాదు నిషాదు. జూచి యా 
రాజకుమారు లందటు( బరస్పరవక్తవిలోకనక్రియా 
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్‌. 235 


ప్రతిపదార్థం: తేజిత, బాణ, హస్తున్‌= పదును పెట్టబడిన బాణం చేతిలో కలిగినవాడిని; దృఢ దీర్భ, మలీమస, కృష్ణ 
దేహున్‌= దిట్టమైనదీ, పొడవైనదీ, మురికి పట్టినదీ, నల్లనిదీ అయిన శరీరం కలవాడిని; కృష్ణ+అజిన, వ(స్రున్‌= జింకచర్మాన్ని 
వస్త్రంగా కలిగిన వాణ్ణి; అస్త్ర, విషయ+అస్త, విషాదున్‌= అస్త్రాల విషయంలో పోయిన దుఃఖం కలవాడిని; నిషాదున్‌= 
ఎరుకవాడిని; చూచి; ఆ, రాకుమారులు; అందజున్‌; పరస్పర, వక్త విలోకన, (క్రియా, వ్యాజమునన్‌= ఒకరిముఖాన్ని ఒకరు 
చూచుకొనటం అనే పని నెపంతో; అతి, మత్సరంబునన్‌= మిక్కిలి స్పర్దచేత; తద్‌+-ఈక్షణ, నివారితులు+ఐరి= అతడిని 
చూడడంనుండి తొలగించబడిన వా ళ్ళయ్యారు. 


తాత్సర్యం: పదునుపెట్టినబాణాన్ని చేత పట్టుకొన్నవాడు, దిట్టమైనదీ, పొడవైనదీ, మురికిపట్టినదీ, నల్లనిదీ అయిన 
దేహాన్ని కలిగినవాడు, జింకచర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, అస్త్రవిద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుడిని 
చూచి, ఆ రాకుమారులంతా విపరీతమయిన మాత్సర్యంచేత అతడిని చూడలేక ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు. 
విశేషం: ఈపద్యశైలి (ప్రసాదవిశిష్టమైన ఓజోగుణంతో పా(త్రవిశిష్టతను ధ్వనింపచేస్తున్నది. అక్షరరమ్యం, ఉదాత్తమనోహరం 
అయిన నన్నయశైలికి ఉత్తమ ఉదాహరణాలుగా నిల్చే పద్యాలలో ఇది ఒకటి. స్థిరచిత్రాలను వర్షించటంలో నన్నయ చూపిన 


నైపుణ్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యం. (సంపా.) 'అస్ర్ర' విషయాస్త' -కు “అస్త్ర విషయాప్త' అని పాఠాంతరం ఉన్నది. 


వ. అ క్కునూరులు వానిశరలాఘవంబునకు మెచ్చి 'నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్య గజిచి? తని యడిగిన 

వారికి నయ్యెటు కి ట్లనియె. 236 
ప్రతిపదార్థం: ఆ+కుమారులు= ఆ కురు కుమారులు; వాని= ఆ ఏకలవ్యుని; శర, లాఘవంబునకున్‌= బాణప్రయోగంలో 
నేర్పునకు; మెచ్చి= పొగడి; నీవు, ఎవ్వండవు= నీవు ఎవడవు; ఎవ్వరిచేతన్‌= ఎవరిచేత; విలువిద్యన్‌= ధనుర్విద్యను; కజచితివి= 


నేర్చావు? అని= ఆ విధంగా; అడిగినన్‌= అడుగగా; వారికిన్‌= ఆ కుమారులకు; ఆ+ఎణుకు= ఆ ఎరుకవాడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ కుమారులు అతని బాణప్రయోగంలోని నేర్పరితనానికి మెచ్చి, న్‌ వెవ్వడవు? నీవు ఎవ్వరివద్ద 
విలువిద్య నేర్చుకొన్నావు?' అని అడుగగా వారితో ఆ బోయవాడు ఈ విధంగా అన్నాడు. 


క విను] డే హిరణ్యధన్వుం । డను వనచరనాథుకొడుక; నాచార్యుండు ద్రో 
ణునకున్‌ శిష్యుండ; నెందును | ననవద్యు(డ ; నేకలవ్యు. డనువాండ మహిన్‌. 237 
ప్రతిపదార్థం: వినుండు; ఏన్‌= నేను; హిరణ్యధన్వుండు+అను= హిరణ్యధన్వుడు అనే పేరుగల; వనచరనాధుకొడుకన్‌= 


అడవిలో తిరిగేవాడైన ఎజుకలరాజు కుమారుడిని; ఆచార్యుండు= గురువు; (ద్రోణునకున్‌; శిష్యుండన్‌; ఎందునున్‌; అనవద్యు( 
డన్‌= దోషంలేనివాడిని; మహిన్‌= భూమిలో; ఏకలవ్యు(డు; అనువా(డన్‌= అను పేరుగలవాడిని. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 573 


తాత్పర్యం: వినండి. నేను హిరణ్యధన్వు డనే కిరాతరాజకుమారుడిని. (ద్రోణాచార్యుల శిష్యుడిని. ఏదోషం లేని 
వాడిని. నాపేరు ఏకలవ్యుడు. 


వ. అనిన విని కురుకుమారు లందటు మగుడి వచ్చి ద్రోణున కంతయు. జెప్పి; రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాం 

డాచార్యున కి ట్లనియె. 238 
విశేషం: అనినన్‌= అని అనగా; విని; కురుకుమారులు; అందణు; మగుడి, వచ్చి= తిరిగి వచ్చి; ద్రోణునకున్‌; అంతయున్‌; 
చెప్పిరి; అంతన్‌= అప్పుడు; అర్జ్హునుండు= అర్జునుడు; ఏకాంతంబు+అ= రహస్యంగా; ఒక్కనాండు= ఒకరోజు; ఆచార్యునకున్‌= 
ద్రోణునితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని ఏకలవ్యు డనగా విని, కురుమారు లందరూ తిరిగివచ్చి ద్రోణునికి ఆ సంగతినంతా చెప్పారు. 
ఆ పైన అర్జునుడు ఏకాంతంగా ఒకనాడు (ద్రోణునితో ఈ విధంగా అన్నాడు. 


క. విలువిద్య నొరులు నీ క । గ్లలముగ లేకుండ నిన్ను! గబిపుదు నని మున్‌ 
బలికితిరి; నాక కా దీ । త్రిలోకముల కధికు( జూచితిమి యొక యెటుకున్‌. 239 


ప్రతిపదార్థం: విలువిద్యన్‌= విలువిద్యలో; ఒరులు= ఇతరులు; నీకున్‌; అగ్గలముగన్‌= అధికంగా; లేకుండ; నిన్నున్‌= నీకు; 
కజపుదున్‌= నేర్పుతాను; అని= ఆ విధంగా; మున్‌= మునుపు లేదా ఇదివరకు; పలికితిరి= చెప్పినారు; నాకు+అ= నా 
ఒక్కనికే; కాదు; ఈ, త్రిలోకములకున్‌= ఈ ముల్లోకాలకూ; అధికున్‌= అధికమైనవానిని; ఒక, ఎణుకున్‌= ఒక ఎరుకువాడిని; 
చూచితిమి. 


తాత్సర్యం: విలువిద్యలో నీకంటె అధికులు లేనట్లుగా నేర్పుతా నని ఇదివరకు నాతో చెప్పారు. ఇప్పుడు నాకే కాదు, 
ఈ ముల్లోకాలకంటె అధికు డైన ఒకఎరుకను చూచాము. 


క నాకంటెను మీకంటెను । లోకములో నధికు( డతిబలుండు ధనుర్వి 
ద్యాకౌశలమున; నాతండు | మీకుం బ్రియశిష్యు. డటె యమిథ్యావచనా ! 240 


ప్రతిపదార్థం: అమిథ్యా, వచనా= అసత్యంకాని మాట కలవాడా!; ఆత(డు= ఆ ఎరుకవాడు; ధనుర్విద్యా, కౌశలమునన్‌= 
విలువిద్యలోని నేర్పులో; లోకములో; నాకంటెను; మీకంటెను; అధికు(డు; అతి, బలుండు= ఎంతో బలశాలి; మీకున్‌, ప్రియ, 
శిష్యుడు= మీకు ఇష్టమైన శిష్యుడు; అటె= జొనటకదా! 


తాత్సర్యం: అసత్యం కానిమాట గల ఆచార్యవర్యా! ఆ ఎరుకులవాడు విలువిద్యా నైపుణ్యంలో నాకంటె, మీకంటె 
ఈ లోకంలో అధికుడు, మహాబలవంతుడు, అతడు మీకు ప్రియశిష్యు డట కదా! 


విశేషం: ఏకలవ్యుని విలువిద్యానైపుణ్యం అర్జునునికి ఆశ్చర్యజనకం, మాత్సర్యహేతువు కాగా, అతడు తాను ద్రోణాచార్య 
శిష్యుడి నన్న మాట పిడుగు పాటైంది. కాగా, ఆచార్యుడు చెప్పినమాటకు, చేసిన పనికి ఎంత భేదం! అర్జునునిహృదయం 
తుకతుక లాడిపోయింది, అయినా అర్జునునివంటి సంస్కారసంపన్నుడు అంతటి గురుదేవుడిని ఏ మనగలడు? అట్టా అని 
ఏమీ అనకుండా ఎట్లా ఉండగలడు? అందుచేతనే 'అమిథ్యావచనా”! - అసత్యం కానిమాట కలవాడా! అని ఒక్కమాట 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


అన్నాడు. ఆ మాటలోని ఎత్తిపొడుపు ఈటెపోటు వంటిది. కాగా, అలతి, అలతి పదాలతో అతితీవ్రభావాలను (ప్రకటించే 
నన్నయపద్యాలలో ఇది ఒకటి. నన్నయ సందర్భోచితంగా 'అర్థవ్యక్తి' అనే శబ్దగుణాన్ని వాడి, అర్జునుని మనసులోని బాధను, 
అమర్షను, అసూయను వ్యక్తంచేసే శక్తి కల సర్వనామాలను, అవ్యయాలను, నిపాతాలను నిపుణంగా ప్రయోగించి నాటకీయతను 
పోషించాడు. 'నాకంటె అధికుడు, మీకంటె అతిబలుడు అనటంలోనూ, 'మీకున్‌' ప్రియశిష్యుడు 'అటె' అనటంలోనూ 
గూఢమైన కోపంతోకూడిన అధిక్షేపం ఉన్నది. నిపాతాలనుసైతం కథాధ్వనికి వ్యంజకాలుగా వాడటం ఇక్కడివిశేషం. (సంపా.) 


క. అనిన విని ద్రోణుం డదరిపడి 'వానిం జూతము రిమ్మని యర్దునుం దోడ్కొని, యనవరతశరాసనాభ్యాసనిరతుం 
డయి యున్న యేకలవ్యుకడ కేంగిన, నెటింగి వాండు నెదురు పఅతెంచి ద్రోణునకు మొక్కి తన శరీరంబు 
సర్వస్వంబును నివేదించి, 'యేను మీ శిష్యుండ; మి మ్మారాధించి మీ ప్రసాదంబున నివ్విలువిద్యం గబిచితి' నని 
కరంబులు మొగిచియున్నం జూచి, ద్రోణుం 'డట్లేని మాకు గురుదక్షిణ యి'మ్మనిన సంతసిల్లి వాం డిట్లనియె.241 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; ద్రోణుండు; అదిరిపడి= ఉలిక్కిపడి; వానిన్‌= అతనిని; చూతము= చూస్తాము; 
రమ్ము; అని; అర్జునున్‌, తోడ్కొని= తీసికొని; అనవరత, శర+ఆసన+అభ్యాస, నిరతుండు+అయి= ఎడతెగని విలువిద్యయొక్క 
అభ్యాసంలో మిక్కిలి ఆసక్తికలవాడై; ఉన్న; ఏకలవ్యు, కడకున్‌= ఉండే ఏకలవ్యుని దగ్గరకు; ఏంగినన్‌= వెళ్లగా; ఎజీంగి= (వారి 
రాకను) తెలిసికొని; వాండు= ఏకలవ్యుడు; ఎదురు, పజతెంచి= ఎదురుగా వచ్చి; (ద్రోణునకున్‌; మొక్కి; తన, శరీరంబు= 
తనయొక్క దేహము; సర్వస్వంబును=మొత్తం సంపదను; నివేదించి= అర్పించి; ఏను, మీ, శిష్యుండన్‌= నేను మీ శిష్యుణ్ణి; 
మిమ్ము+ఆరాధించి= మిమ్మల్ని సేవించి; మీ, ప్రసాదంబునన్‌= మీ అనుగ్రహంచేత; ఈ విలువిద్యన్‌= ఈ ధనుర్విద్యను; 
కజచితిని= నేర్చుకొన్నాను; అని= అంటూ; కరంబులు= చేతులు; మొగిచి= ముడిచి; ఉన్నన్‌= ఉండగా; చూచి= కనుగొని; 
(ద్రోణుండు= ద్రోణాచార్యుడు; అట్టు+ఏని= అలా అయినట్లయితే; మాకున్‌; గురుదక్షిణ+ఇమ్ము= గురుదక్షిణ నిమ్ము; 
అనినన్‌= అనగా; సంతసిల్లి=సంతోషించి; వాండు= ఆ ఏకలవ్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని ద్రోణుడు అదిరిపడి అతడిని చూద్దాం ర మ్మని అర్జునుని తీసికొని, నిరంతరం 
విలువిద్యను సాధనచేయటంలో మునిగి ఉన్న ఏకలవ్యునిదగ్గరకు వెళ్లాడు. వాళ్ళ రాకను ఏకలవ్యుడు తెలిసికొని, 
ఎదురు వచ్చి [ద్రోణునికి నమస్కరించి, తనశరీరాన్ని, మొత్తం సంపదనూ ఆయనకు సమర్పించి, 'నేను మీ శిష్యుడిని. 


మిమ్మల్ని సేవించి ఈ విలువిద్య నేర్చుకొన్నాను” అని చేతులు జోడించి నిలిచినాడు. అతడిని చూచి ద్రోణుడు 
“అయితే నాకు గురుదక్షిణ ఇ'మ్మన్నాడు. అందుకు సంతోషించి ఏకలవ్యుడు ఇట్లా అన్నాడు. 


క. “ఇది దేహం; బిది యర్ధం; । బిది నా పరిజనసమూహ; మిన్నిటిలో నె 
య్యది మీ కిష్టము దానిన । ముద మొదవ(గ నిత్తు. గొను డమోఘం' బనినన్‌. 242 
ప్రతిపదార్థం: ఇది, దేహంబు; ఇది; అర్థంబు= ధనం; ఇది; నా, పరిజన, సమూహము= నా సేవకుల సమూహం; ఇన్నిటిలోన్‌; 


ఏ+అది; మీకున్‌; ఇష్టము; దానిన్‌+అ= దానినే; ముదము= సంతోషం; ఒదవంగన్‌= కలిగేట్టుగా; ఇత్తున్‌; కొనుండు= తీసికొనండి; 
అమోఘంబు= ఇది తప్పనిది - అంటే దీనికి తిరుగులేదు; అనినన్‌= అని అనగానే. 


తాత్సర్యం: ఇది నాదేహం, ఇది నాధనం. ఇది నాసేవకసమూహం. వీటిలో మీ కేది ఇష్టమో దానిని తప్పకుండా, 
సంతోషంగా ఇస్తాను. తీసికొనండి. దీనికి తిరుగులేదు” అని అనగా. 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 575 


విశేషం: అంతటిగురువు తానై వచ్చి గురుదక్షిణ కోరటమే కొండంత భాగ్యంగా భావించి, ఉన్న దంతా ఆయన ముందుంచిన 
ఏకలవ్యుని ఉన్నతోన్నతగురుభక్తికి ఈ పద్యం అద్దంవంటిది. అతనిమాటలలో సర్వార్బ్సణభావంతోడి ముగ్గభక్తి మూర్తికట్టింది. 
క “నెమ్మిని నీ దక్షిణహ । స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి; మ్మి 

ష్టమ్మిది నా 'కనపుడు విన ।; యమ్మున వా€ డిచ్చె దాని నాచార్యునకున్‌. 243 
ప్రతిపదార్థం: నెమ్మిని= ప్రీతితో; నీ, దక్షిణ, హస్తమ్మున, పెను, (వ్రేలు= నీ కుడిచేతి బొటన ్రేలిని; తునిమి= కోసి; దక్షిణ= 
దక్షిణగా; ఇమ్ము; ఇది; నాకున్‌; ఇష్టమ్ము; అనవుడు= అని అనగా; వాండు= ఆ ఏకలవ్యుడు; వినయమ్మునన్‌= వినయముతో; 
దానిన్‌= ఆ బొటనటేలిని; ఆచార్యునకున్‌= (ద్రోణాచార్యులకు; ఇచ్చెన్‌. 
తాత్సర్యం: ' నీ కుడిచేతి బొటనవేలిని కోసి ప్రీతితో నాకు గురుదక్షిణగా ఇమ్ము. అది నా కిష్టం” అని ద్రోణు 
డనగానే ఏకలవ్యుడు వినయంతో దానిని ఆచార్యునికి ఇచ్చాడు. 


తే. దక్షిశణాంగుష్ట మిచ్చిన దానం జేసి | బాణసంధానలాఘవభంగ మయిన 

నెటుకు విలువిద్య కలిమికి హీను. డయ్యె(; బార్జునకును మనోరుజ పాసె నంత. 244 
ప్రతిపదార్థం: దక్షిణ+అంగుష్టము = కుడిచేతి బొటనవేలిని; ఇచ్చిన; దానన్‌+చేసి = ఇచ్చినందువలన; బాణ, సంధాన, 
లాఘవ, భంగము= బాణాన్ని కూర్చటంలోని నేర్పుకు లోపం; అయినన్‌= కాగా; ఎణుక= ఆ ఏకలవ్యుడు; విలువిద్య, కలిమికి= 
ధనుర్విద్య అనే సంపదకు; హీనుండు= లేనివాడు; అయ్యెన్‌= అయ్యాడు; పార్టునకును= అర్జునునికిని; మనస్‌+రుజ= 
మానసిక దుఃఖం; పాసెన్‌= తొలగింది; అంతన్‌= అనంతరం. 
తాత్సర్యం: కుడిచేతిబొటనట్రేలు ఇవ్వటంచేత బాణాన్ని కూర్చటంలో నేర్పు లోపించి ఏకలవ్యుడు విలువిద్యా 
సంపద కోల్పోయాడు. దానివలన అర్జునునికి దుఃఖం తొలగింది. 


క “విలువిద్య నొరులు నీ క। గలముగ లేకుండ నిన్ను! గటిపుదు' నని మున్‌ 

బలరిపుసుతునకుం బలికిన । పలు కప్పుడు గురు(డు సేసె. బరమార్ధముగన్‌. 245 
ప్రతిపదార్థం: విలువిద్యన్‌= విలువిద్యలో; ఒరులు= ఇతరులు; నీకున్‌; అగ్గలముగన్‌= అధికంగా; లేకుండన్‌= లేకుండునట్టు; 
నిన్నున్‌; కజపుదున్‌= నేర్పుతాను; అని= ఆ విధంగా; మున్‌= పూర్వం; బల, రివు, సుతునకున్‌= బలు డనే రాక్షసుడికి 
శత్రువైన ఇంద్రునికుమారునికి - అర్జునునికి; పలికిన, పలుకు= చెప్పిన మాటను; అప్పుడు; గురుండు= ద్రోణుడు; 
పరమార్హముగన్‌= సత్యంగా; చేసెన్‌. 
తాత్సర్యం: “విలువిద్యలో ఇతరులు నీకంటె అధికులు కాకుండా నీకు నేర్పుతా నని, ఇదివరకు ద్రోణుడు 
అర్జునుని కిచ్చిన మాట అప్పుడు నిజం చేశాడు. 


మత్తకోకిల. 
భూపనందను లివ్విధంబున భూరిశస్తమహాస్త్రవి 
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందజయందు వి 


576 శ్రీమదాంధ్ర నుహాభారతను 


ద్యోపదేశము దుల్య మైనను నుత్తమోత్తము( డయ్య వి 
ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్‌. 246 


ప్రతిపదార్థం: భూప, నందనులు= రాకుమారులు; ఈ+విధంబునన్‌; భూరి, శస్త్ర, మహా+అస్త్ర, విద్యా+ఉపదేశ, పరి[గ్రహ, 
స్థితిన్‌= గొప్ప ఆయుధవిద్యయొక్క, గొప్ప అస్త్రవిద్యయొక్క బోధను (గ్రహించటం అనే స్థితిలో; ఉన్నన్‌= ఉండగా; అందణు, 
అందున్‌= అందరిలో; విద్యా+ఉపదేశము= విద్యాబోధన; తుల్యము= సమానం; అయినను= అయినప్పటికి; దండిత+అరి= 
శిక్షించబడిన శత్రువులు గలవాడు; నరుండు= అర్జునుడు; విద్యా, పరిశ్రమ, కౌశలంబునన్‌= విద్యయొక్క అభ్యాసపు 
నేర్పుచేత; ఇలన్‌= భూమిలో; ఉత్తమ+ఉత్తముండు= శ్రేష్టులలో శ్రేష్టుడు; అయ్యెన్‌. 


తాత్పర్యం: రాజకుమారులు [ద్రోణునివలన గొప్పశస్రాస్త విద్యాబోధనను పొందటంలో అంతా సమానమే అయినా, 
అర్జునుడు విశేషంగా సాధన చేసి సర్వశ్రేష్టు డయ్యాడు. 
నిశేషం: మత్తకోకిలపాదంలో ర,స,జ,జ,భ, ర - అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం 
ఉన్నది. 
క అనిలాత్మజు బలమును న । రును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్‌ 

మనమున సహింపనోపక । వనరుచు ధృతరాష్ట్రసుతులు వందిరి తమలోన్‌. 247 
ప్రతిపదార్థం: అనిల+ఆత్మజు, బలమును= వాయుపు(త్రుడైన భీముని బలాన్ని; కార్ముక, కౌశలంబు= అర్జునుని విలువిద్యా 
నైపుణ్యం; శూర, గుణంబుల్‌= వీరలక్షణాలు; మనసునన్‌= మనసులో; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; ధృతరాష్ట్ర సుతులు= 
కౌరవులు; వనరుచున్‌ = బాధపడుతూ; తమలోన్‌; వందిరి= దుఃఖించారు. 
తాత్పర్యం: భీమునిబలాన్నీ, అర్జునుని విలువిద్యానైపుణ్యాన్నీ, వీరలక్షణూలనూ చూచి, సహించలేక కౌరవులు 
తమలో తాము ఎంతో దుఃఖాన్ని పొందారు. 


(ద్రోణు( డస్త్రవిద్యం దనశిష్యుల( బరీక్షించుట (సం.1-123-15) 


వ. అ క్కునూరుల ధనుర్విద్యా కౌశలం బెటుంగ వేండి యొక్కనాండు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి 


నొక్కవృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందబకు( జూపి 'మీమీ ధనువుల బాణంబులు సంధించి 


నా పంచిన యప్పడ యిప్పక్తి తలం దెగ నేయుం; డే నొక ళ్లొకళ్ళన పంచెద' నని ముందటి ధర్మనందనుం బిలిచి 
“యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన 
నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్టిరునకు ద్రోణుం డి ట్లనియె. 248 


ప్రతిపదార్థం: ఆ కుమారుల= ఆ కురుకుమారులయొక్క; ధనుర్విద్యా, కౌశలంబు= విలువిద్యలోని నేర్పు; ఎణుంగన్‌= 
తెలుసుకొనాలని; వేండి=కోరి; ఒక్కనాండు= ఒకరోజు; (ద్రోణుండు; కృత్రిమంబు+అయిన= కల్పించబడిన దైన; భాసంబు= 
(గ్రద్ద; అను, పక్షిన్‌= అనే పక్షిని; ఒక్క; వృక్ష, శాఖా+అ(గ్రంబున= ఒక చెట్టుకొమ్మచివరిలో; లక్ష్యంబుగాన్‌= గురిగా; 
రచియించి= కూర్చి; దానిన్‌; అందణకున్‌= అందరికి; చూపి; మీ, మీ, ధనువులన్‌= మీమీవిండ్లయందు; బాణంబులు; 
సంధించి= ఎక్కుపెట్టి; నా, పంచిన, అప్పుడు+అ= నేను ఆజ్ఞాపించిన సమయంలోనే; ఈ, పక్షి తలన్‌= ఈ పక్షి యొక్క 
తలను; తెగన్‌= తెగేట్టుగా; ఏయుండు= కొట్టండి; ఏన్‌= నేను; ఒకళ్లు+ఒకళ్ళన= ఒక్కొక్కరినీ; పంచెదన్‌= ఆజ్ఞాపిస్తాను; 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 577 


అని= ఆ ప్రకారంగా; ముందజ; = మొదట; ధర్మనందనున్‌, పిలిచి = ఆ ధర్మరాజుని పిలిచి; ఈ, వృక్ష, శాఖా+అగ్రంబునన్‌= 
ఈ చెట్టుకొమ్మ కొనలో; ఉన్న= ఉండు; పక్షిన్‌= పక్షిని; ఇమ్ముగాన్‌= తగిన విధంగా; ఈక్షించి= చూచి; మద్‌+వచన+ 
అనంతరంబునన్‌; నా మాట తర్వాత; శర, మోక్షణంబు= బాణాన్ని వదలటం; చేయుము; అనినన్‌= అనగా; అతండును 
= ఆ ధర్మరాజును; వల్లె అని= సరే, అని; గురు, వచనంబు= గురువుగారి మాటను; చేసి= సిద్దము గావించి; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+యుధిస్టిరునకున్‌= ఆ ధర్మరాజుతో; |ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ కురుకుమారుల విలువిద్యా నైపుణ్యాన్ని తెలిసికొన గోరి ఒకనాడు (ద్రోణుడు, భాస మనే పక్షిని 
రూపొందించి, ఒకచెట్టుకొమ్మచివరన కట్టి, దానిని అందరికీ చూపి, 'నేను చెప్పినప్పుడు మీమీ ధనువులు ఎక్కు పెట్టి 
ఆ పక్షితలను తెగగొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను' అని ముందుగా ధర్మరాజును పిలిచి “ఈ చెట్టుకొమ్మ 
కొసన ఉండే పక్షిని చక్కగా చూచి, నేను చెప్పినప్పుడు బాణంతో కొట్టుము* అనగా, అతడు సరే అని గురువుమాట 
ప్రకారం సిద్దంగా ఉండగా, (ద్రోణుడు ఇట్టా అన్నాడు. 


తే. 'వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము । దెల్లముగ జూచితే మహీవల్లభుండ!' 
యనిన నిమ్ముగం జూచితి ననిన, వెండి । యును గురుండు ధర్మజున కిట్టు లనియె. బ్రీతి. 249 

ప్రతిపదార్థం: మహీ, వల్లభుండ= ఓ రాజా!; వృక్ష, శాఖా+అ(గ్రమునన్‌= చెట్టుకొమ్మచివరన; ఉన్న, పక్షి, శిరము= ఉండే 

పక్షితల; తెల్లముగన్‌= స్పష్టంగా; చూచితే= చూచావా?; అనినన్‌= అనగా; ఇమ్ముగాన్‌= చక్కగా; చూచితిని; అనినన్‌= అని 
చెప్పగా; వెండియును= మణీయును; గురుండు= ద్రోణుడు; ప్రీతిన్‌= (ప్రీతితో; ధర్మరాజునకున్‌; ఇట్టులు= ఈ విధంగా; 
అనియెన్‌. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మచివర ఉన్న పక్షితలను స్పష్టంగా చూచావా” అని అడుగగా; చక్కగా చూచా 

నని అతడు చెప్పగా, మరల [ద్రోణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 

క. జననుత! యా మ్రానిని న | న్నును మణి నీ భాతృ్సవరులనుం జూచితె నీ? 
వనవుడు జూచితి నన్నిటి । ననఘా! వృక్షమున నున్న యవ్విహగముతోన్‌. 250 

ప్రతిపదార్థం: జన, సుత,= జనులచేత పొగడబడేవాడా! ఓ ధర్మరాజా!; ఆ, (మ్రానిని= ఆ చెట్టును; నన్నును= నన్ను; మటీ= 

ఇంకా; నీ, (భ్రాతృ, వరులనున్‌= నీయొక్క ఉత్తములైన తమ్ములను; నీవు; చూచితె= చూశావా; అనవుడు= అని అనగా; 
అనఘా= పాపంలేనివాడా! ఓ |ద్రోణాచార్యా!; వృక్షమునన్‌, ఉన్న= చెట్టుపై నున్నట్టి; ఆ+విహంగముతోన్‌= ఆ పక్షితోసహా; 
అన్నిటిన్‌; చూచితిన్‌. 

తాత్పర్యం: 'జనులచేత పొగడబడే ఓ ధర్మరాజా! ఆమానును, నన్ను, నీతమ్ముళ్లని చూశావా?” అని (ద్రోణుడు 

అడుగగానే, 'పుణ్యాత్మా! చెట్టుమీద నున్న ఆ పక్షితోపాటు అన్నిటినీ చూచానని ధర్మరాజు అన్నాడు. 

వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి “నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు” మని యివ్విధంబున 
దుర్యోధనాదు లైన ధార్తరాష్తులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్తులను గ్రమంబున 
నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నంద నిందించి, పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల 
యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె. 251 


578 శ్రీమదాంధ్ర నుహాభారతను 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ద్రోణుండు; ధర్మజున్‌; పదరి= నిందించి; నీ, దృష్టి= నీ చూపు; చెదరెన్‌= చెదరింది; 
నీవు, దీనిన్‌= నీవు ఈ పక్షిని; ఏయన్‌+ఓపవు= కొట్టలేవు; పాయుము= తప్పుకో; అని= అంటూ నిర్దేశించి; -ఈ+విధంబునన్‌= 
ఈ రీతిగా; దుర్యోధన+ఆదులు+ఐన= దుర్యోధనుడు మొదలైనవారైన; ధార్తరాష్టులను; నానా, దేశ+ఆగతులు+అయిన= 
వివిధదేశాలనుండి వచ్చినవా రైన; రాజ, పుత్రులను= రాకుమారుల్ని; క్రమంబునన్‌= వరుసగా; అడిగినన్‌= అడుగగా; 
వారలు= వాళ్లు; ధర్మనందను, చెప్పినట్టు+అ= ధర్మరాజు చెప్పినట్టే; చెప్పినన్‌= చెప్పగా; అందణన్‌= అందరినీ; నిందించి= 
దూషించి; పురందర, నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; పిలిచి= చెంతకు పిలిచి; వారిన్‌= వాళ్లను; అడిగిన, 
అట్టు+అ= అడిగిన విధంగానే; అడిగినన్‌= అడుగగా; ఆచార్యునకున్‌= (ద్రోణునకు; అర్జునుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అనగా విని ద్రోణుడు ధర్మరాజును నిందించి 'నీ దృష్టి చెదిరింది. నీవు దీనిని కొట్టలేవు. ప్రక్కకు 
తప్పుకొమ్ము' అన్నాడు. అదే విధంగా దుర్యోధనుడు మొదలైన కౌరవులను, భీమసేననకులసహదేవులను, వివిధ 
దేశాలనుండి వచ్చిన రాకుమారులను వరుసగా అడుగగా, వా ళృ్ళంతా ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. 
(ద్రోణుడు అందరినీ నిందించి, తర్వాత అర్జునుడిని పిలిచి వాళ్ళను అడిగినట్టే అడుగగా అత డిట్లా అన్నాడు. 


క 'పక్షిశిరంబు దిరంబుగ । నీక్షించితి; నొండు గాన నెద్దియు' ననినన్‌ 


లక్షించి యేయు మని సూ । క్లే క్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్‌. 252 


క్షేక్ష 


ప్రతిపదార్థం: పక్షి శిరంబు= పక్షితలను; తిరంబుగన్‌= చక్కగ; ఈక్షించితిన్‌= చూచాను; ఒండు= ఇతరం; ఎద్దియున్‌= 
ఏదీ కూడా; కానన్‌= చూడటం లేదు; అనినన్‌= అని తెల్పగా; లక్షించి= గురిపెట్టి; ఏయుము= కొట్టుము; అని= ఆ ప్రకారం; 
దోణుండు; సూక్ష్మ+ఈక్షణున్‌= సునిశిత మైన దృష్టి గల; ఇంద్రతనూజున్‌= అర్జునుని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: 'పక్షితలను చక్కగా చూచాను. ఇం కేదీ నాకు కనిపించటం లేదు” అని అర్జునుడు అనగా, ద్రోణుడు 
'గురి చూచి కొట్టుము' అని సూక్ష్మదృష్టి గల అర్జునుని ఆజ్ఞాపించాడు. 

అటు (>) జ Sy 
క గురువచనానంతరమున । నరు డప్పుడు శరవిమోక్షణము సేయుండు. జె 


చెర బక్షిశిరము దెగి త । ద్దరణీరుహశాఖనుండి ధారుణి బడియెన్‌. 253 


ప్రతిపదార్థం: గురు, వచన+అనంతరమునన్‌= గురువుమాట తర్వాత; నరుండు= అర్జునుడు; అప్పుడు; శర, మోక్షణము= 
బాణాన్ని విడవటం; చేయుండున్‌= చేయగా; చెరన్‌+చెరన్‌= తత్‌క్షణమే; పక్షి, శిరము= పక్షితల; తెగి; తద్‌+ధరుణీరుహ, శాఖ 
నుండి= ఆ చెట్టుకొమ్మనుండి; ధారుణిన్‌= భూమిమీద; పడియెన్‌= పడింది. 

తాత్సర్యం: గురువు చెప్పిన తర్వాత అర్జునుడు బాణాన్ని వదిలాడు. ఆ పక్షితల తత్‌క్షణమే తెగి చెట్టుకొమ్మ 
నుండి నేలమీద పడింది. 


వ. ఇట్లశ్రమంబున. గృత్రిమపక్షితలం దెగనేసిన యర్జును నచలితద్శష్టెకి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి 
ధనుర్వేదరహస్యంబు లుపదేశించె; నంత. 254 


ప్రతిపదార్థం: ఇట్లు; అశ్రమంబునన్‌= సులువుగా; కృత్రిమ, పక్షి తలన్‌= కల్పింపబడిన పక్షియొక్క తలను; తెగన్‌, ఏసిన= 
తెగునట్టు కొట్టిన; అర్జును= అర్జునునియొక్క; అచలిత దృష్టికి= చెదిరిపోని దృష్టికి; లక్ష్య, వేధిత్వంబునకున్‌= గురిని 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 579 


కొట్టగలిగినందుకు; మెచ్చి= పొగడి; (దోణుండు= ద్రోణాచార్యుడు; అతనికి= అర్జునునికి; ధనుర్వేద, రహస్యంబులు= 
విలువిద్యలోని రహస్యాలు; ఉపదేశించెన్‌; అంతన్‌= తర్వాత. 

తాత్పర్యం: ఈ విధంగా సులువుగా ఆ కల్పితపక్షితలను తెగగొట్టిన అర్జునునినిశ్చలదృష్టికీ, గురిని కొట్టే సామర్థ్యానికీ 
ద్రోణుడు మెచ్చి, అతనికి విలువిద్యారహస్యాలు ఉపదేశించాడు. తర్వాత. 


అర్జును(డు ద్రోణుని మొసలినుండి విడిసించుట (సం. 1-123-68) 


క. మానుగ రాజకుమారుల । తో నొక్కట నొక్కనాండు ద్రోణుడు గంగా 

స్నానార్థ మరిగి యందు మ । హా నియమస్తు( డయి నీళ్ల నాడుచునున్నన్‌. 255 
ప్రతిపదార్థం: మానుగన్‌= ఒప్పుగ; రాజ, కుమారులతోన్‌= కురుకుమారులతో; ఒక్కటన్‌= ఒక్కటిగా; ఒక్కనాండు; 
ద్రోణుడు; గంగా, స్నాన+అరము= గంగానదిలో స్నానం చేయటంకొరకు; అరిగి= వెళ్లి; అందున్‌= ఆ నదిలో; మహా, 
నియమస్థుండు+అయి= గొప్పనియమం కలిగినవా డై; నీళ్లన్‌, ఆడుచున్‌= స్నానం చేస్తూ; ఉన్నన్‌= ఉండగా. 
తాత్సర్యం: ఒకనాడు రాకుమారు లందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి ఎంతోనిష్టతో నీటిలో 
స్నానం చేస్తుండగా. 


క. వెబిచటివ నీరిలో నొ । క్కెజగా నొక మొసలి చూడ్మికి నగోచర మై 
పజతెంచి కుంభసంభవు । చిటుదొడ వడి( బట్టికొనియె శిష్యులు బెదరన్‌. 256 


ప్రతిపదార్థం: వెజచజవ= భయపడేట్టుగా; నీరిలోన్‌= నీటిలో; ఒక్కెజగాన్‌= భయంకరంగా; ఒక; మొసలి= మొసలి; 
చూడ్కికిన్‌= చూడటానికి; అగోచరము+ఐ= కనిపించనిదై; పజితెంచి= వచ్చి; కుంభసంభవు, చిణుతొడ= (ద్రోణునియొక్క 
పిక్కను; శిష్యులు, బెదరన్‌= శిష్యులంతా బెదరునట్టు; వడిన్‌= వేగంగా; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నది. 


తాత్సర్యం: నీళ్ళల్లో భయంకరంగా ఒకమొసలి కంటికి కనపడకుండా వచ్చి, శిష్యులంతా బెదిరేటట్టుగా (ద్రోణాచార్యుని 
పిక్కను వెంటనే పట్టుకొన్నది. 


క. దాని విడిపింప ద్రోణుండు । దా నపుడు సమర్హుం డయ్యు దడయక పనిచెన్‌ 

దీని విడిపింపు? డని నృప । సూనుల శరసజ్యచాపశోభితకరులన్‌. 257 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మొసలిని; విడిపింపన్‌= విడిపించటానికి; (ద్రోణు(డు= (ద్రోణాచార్యుడు; తాన్‌; అపుడు= ఆ 
సమయంలో; సమర్థుండు+అయ్యున్‌= సామర్థ్యం కలిగినవాడు అయికూడా; తడయక= ఆలస్యం చేయకుండా; దీనిన్‌= ఈ 


మొసలిని; విడిపింపుండు; అని; శర, సజ్య, చాప, శోభిత, కరులన్‌= బాణాలచేత, అల్లైత్రాళ్లచేత కూడిన ధనుస్సులతో 
ప్రకాశిస్తున్న చేతులు కలవారిని; నృప, సూనులన్‌= రాకుమారులను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: ఆ మొసలిని విడిపించటానికి ద్రోణు డపుడు తాను సమర్గు డైకూడా ఆలస్యం లేకుండా దీన్ని 
విడిపించం డని ధనుర్పాణాలు చేత ధరించిఉన్నరాకుమారులను ఆజ్ఞాపించాడు. 


580 శ్రీమదాంధ్ర నుహాభారతను 


శా. దానిన్‌ నేరక యందటిన్‌ వివశు లై తా రున్న నన్నీరిలోం 
గానం గాని శరీరముం గల మహాగ్ర గ్రాహమున్‌ గోత్ర భి 
త్పూనుం డేనుశరంబులన్‌ విపులతేజుం డేసి శక్తిన్‌ మహా 
సేనప్రఖ్యు(డు ద్రోణుజంఘ విడిపించెన్‌ విక్రమం బొప్పంగన్‌. 258 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మొసలిని విడిపించటం; నేరక= చేతకాక; అందయున్‌; వివశులు+ఐ= మైమరచినవాళ్ళయి; తారు= 
తాము; ఉన్నన్‌= ఉండగా; ఆ+నీరిలోన్‌; కానన్‌+కాని= చూడటానికి సాధ్యపడని; శరీరమున్‌+కల= దేహంఉండే; మహా+ఉగగ్ర, 
(గాహమున్‌= మిక్కిలి భయంకరం అయిన మొసలిని; విపుల, తేజుండు= ఎంతో పరాక్రమం కలవాడు; శక్తిన్‌= బలంలో; 
మహాసేన, ప్రఖ్యుండు= కుమారస్వామితో సమానుడు; గోత్ర, భిత్‌+సూనుండు= కొండలను చీల్చిన దేవేంద్రునియొక్క 
కుమారుడు; ఏను, శరంబులన్‌= అయిదు బాణాలతో; ఏసి= కొట్టి; విక్రమంబు= పరాక్రమం; ఒప్పంగన్‌= (ప్రకాశించేటట్లు; 
(ద్రోణు, జంఘన్‌= [ద్రోణాచార్యునియొక్క పిక్కను; విడిపించెన్‌. 


తాత్సర్యం: ఆ రాకుమారులంతా మొసలిని విడిపించటం చేతకాక దిక్కుతెలియనిస్థితిలో ఉండగా, మహాపరాక్రమశాలి, 


శక్తిలో కుమారస్వామివంటివాడు, పర్వతాలరెక్కలు నరికిన దేవేంద్రునిపుత్రుడు అయిన అర్జునుడు, నీటిలో 
కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని అయిదుబాణాలతో కొట్టి, (ద్రోణాచార్యుని పిక్కను విడిపించాడు. 


వ. అ మ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్నదేహం బయి పంచత్వంబు( బొందినం జూచి, ద్రోణుం డర్దును ధనుః 
కౌశలంబునకు( దనయం దతిస్నేహంబునకు మెచ్చి, వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుండగు నని 
తనమనంబున సంతోషించి, వానికి ననేకదివ్యబాణంబు లిచ్చె నని యర్జునుకొండుకనా(టి పరాక్రమ గుణసంపదలు 
వైశంపాయనుండు జనమేజయునకుం జప్పె నని. 259 

ప్రతిపదార్థం: ఆ+మహా=ఉగ్ర, గ్రాహంబు= ఆ గొప్ప భయంకరమయిన మొసలి; పార్ధ బాణ, పంచక, విభిన్న, దేహంబు+అయి= 

అర్జునునిబాణాలు అయిదింటిచేత చీల్చబడిన శరీరం కలదై; పంచత్వంబున్‌= మరణాన్ని; పొందినన్‌= పొందగా; చూచి= 
కనుగొని; (ద్రోణుండు; అర్జును, ధనుస్‌+కౌశలంబునకున్‌= అర్జునుని విలువిద్యానైపుణ్యానికి; తనయందు= తనపై; అతి, 
స్నేహంబునకున్‌= మిక్కిలి ప్రీతికి; మెచ్చి= పొగడి; వీనిచే= వీనివల్ల; (ద్రుపదుండు; బంధు, సహితంబు= బంధువులతో సహా, 

పరాజితుండు= ఓడగొట్టబడినవాడు; అగున్‌= కాగలడు; అని= అని; తన, మనంబునన్‌; సంతోషించి; వానికిన్‌= ఆ 

అర్జునునికి; అనేక, దివ్య, బాణంబులు= అనేకదేవతాసంబంధమైనబాణాలు; ఇచ్చెన్‌; అని; అర్జును, కొండుకనా(టి= అర్జునుని 

యొక్కచిన్ననాటి; పరాక్రమ, గుణ, సంపదలు= పరాక్రమంయొక్క, గుణాలయొక్కగొప్పలు; వైశంపాయనుండు; 
జనమేజయునకున్‌; చెప్పెన్‌; అని. 

తాత్సర్యం: 'ఆ అతిభయంకరమయిన మొసలి అర్జునుని అయిదుబాణాలచేత శరీరం చీలి మరణించింది. అది 

చూచి ద్రోణుడు అర్జునుని విలువిద్యానైపుణ్యానికి, తనపట్ల గల (ప్రేమకు మెచ్చి, అతనిచేత ద్రుపదుడు బంధువులతో 

సహా ఓడిపోగల' డని సంతోషించి అనేకదివ్యబాణాలు అతనికిచ్చాడు” - అని అర్జునునిచిన్ననాటి పరాక్రమ 
గుణవిశేషాలు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పె నని. 


విశేషం: ద్రోణుడు ధృతరాష్ట్రపాండురాజకుమారులకు విలువిద్య నేర్పటంలో కొంత స్వార్థం ఉంది. అది (ద్రుపదుడిని తన 
శిష్యులచేత అవమానింప చేయటం, భీష్ముడు తన మనుమ లందరినీ శిష్యులుగా చేసిన మరుక్షణమే గురువుగా తనకోర్కెను 


ఆదిపర్వము - పంచమాశ్వాసము 581 


తీర్చేవా ళ్ళెవ రని వాళ్ళని (ప్రశ్నించాడు. అర్జును డొక్కడే అనుకూలంగా స్పందించాడు. మొసలిని చంపి [ద్రోణుడిని 
కాపాడటంతో విలువిద్యాభ్యాసం పూర్తి అయినట్టు వస్తుధ్వని. అర్జునుడు ఏకైక వీరుడిగా (ప్రకాశించాడు. ద్రోణునికోర్కె 
తీరింది. ద్రుపదుడిని సపరివారంగా ఓడించ గలిగిన ఒక మహావీరుడిని తయారు చేయగలిగినందుకు (ద్రోణుడు సంతోషించాడు. 
ఇది భావికథకు నాంది. పూర్వాపరసంబంధం కల కథాకథనశిల్పం. (సంపా.) 


ఆశ్వాసాంతము 

క. వ్యసనవివర్ణిత ! మాన । వ్యసగోత్రపవిత్ర! విష్ణువర్ధననృప! స 
ప్రసముద్రముద్రితాఖిల | వసుధాజనగీతకీర్తి! వాసవమూర్తీ!. 260 
ప్రతిపదార్థం: వ్యసన, వివర్ణిత= వ్యసనాలచేత విడువబడినవాడా!; మానవ్య, సగోత్ర, పవిత్ర= మానవ్య, సగోత్రంలో పవిత్ర 
మైన వాడా!; విష్ణు వర్దన, నృప= విష్ణువర్ధన మహారాజా!; సప్తసముద్ర, ముద్రిత+అఖిల, వసుధా, జన, గీత, కీర్తి= ఏడు 


సముద్రాలచేత గుర్తు వేయబడినటువంటి సమస్త భూప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా!; వాసవ, మూర్తీ= ఇంద్రునివంటి 


రూపం కలవాడా! 
తాత్సర్యం: ఏ వ్యసనం లేనివాడా! మానవ్య సగోత్రంలో పవిత్రుడ వైనవాడా! విష్ణువర్షనమహారాజా! సప్త సము(ద్రాలచేత 
ము(ద్రవేయబడిన సమస్తభూమండల(ప్రజలచేత పొగడబడిన కీర్తి కలవాడా! ఇంద్రునివంటి రూపం కలవాడా! 


విశేషం: రాజరాజనరేంద్రుడు మొదట వైయాఫ్రుపాదగో(త్రుడు. విష్ణువర్ణనుని మానవ్య సగోత్రుడైన హరితపుత్రుడు 
పెంచుకొన్నందు వలన మానవ్య సగోత్రు డైనాడు. 


వనమయూరం. 
రాజకులశేఖర! పరంతప! వివేక । భ్రాజిత! జగద్వలయభాసురసముద్య 
తేజ! నిరవద్య! యువతీమదన! వీరో । గ్రాజివిజయా! త్రిభువనాంకుశ! నరేంద్రా. 261 


ప్రతిపదార్థం: రాజ, కుల, శేఖర= రాజవంశమందు లేదా చంద్రవంశమందు శ్రేష్ణుడయిన వాడా!, పరంతప= శత్రువులను 
నాశనం చేసేవాడా! వివేక, (భ్రాబిత= విచక్షణజ్ఞానంచేత |ప్రకాశింపచేయబడినవాడా!; జగత్‌+వలయ, భాసుర, సముద్యత్‌, తేజ= 
భూమండలంలో (ప్రకాశిస్తూ పెరుగుతున్న కాంతి కలవాడా!; నిరవద్య= దోషం లేనివాడా!; యువతీ, మదన= యౌవనంలో 
ఉన్న (స్త్రీలకు మన్మథుడైనవాడా!; వీర+ఉ(గ్ర+ఆజి, విజయా= వీరులతోడి భయంకరమయిన యుద్దంలో గెలుపు కలిగినవాడా!; 
(త్రిభువన+అంకుశ= మూడులోకాలకు అంకుశంవంటివాడా! (ఇది రాజరాజుబిరుదం); నర+ఇం(ద్రా= మానవులకు (ప్రభు 


వైనవాడా- ఓ రాజరాజనరేంద్రా! 


తాత్పర్యం: రాజవంశానికి లేదా చంద్రవంశానికి అలంకార మైనవాడా! శత్రువులను నాశనం చేసేవాడా! వివేకం 
చేత (ప్రకాశించేవాడా! భూమండలంలో (ప్రకాశిస్తూ వృద్ది పొందుతున్న తేజస్సు కలవాడా!, యువతులకు 
మన్మథునివంటివాడా!, వీరులతో భయంకరయుద్దంలో విజయం కలవాడా!, త్రిభువనాంకుశ అనే బిరుదం కలవాడా! 
రాజరాజనరేం(ద్రా! 


విశేషం: ఇవికూడా రాజరాజనరేంద్రునిగుణవిశేషాలు. ఆశ్యాసాంతంలో కృతిపతిసంబోధనలు. వనమయూరపాదానికి భ, జ, 
సృ న, గగ - అనే గణాలు వరుసగా ఉంటాయి. 9వ అక్షరం యతిస్థానం. ప్రాసనియతి ఉన్నది, 


582 శ్రీమదాంధ్ర నుహాభారతను 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుతనన్నయభట్టప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర 


పాండురాజుల వివాహంబును, బాండురాజదిగ్విజయంబును, బాందవధార్తరాష్టసంభవంబును, బాండురాజు 
నిర్యాణంబును, గృపద్రోణజన్మకథనంబును, గుమారా స్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాసము. 262 
తాత్సర్యం: ఇది, సకలసత్కవుల (ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో - ఆదిపర్వంలో- 
ధృతరాస్త్రపాండురాజులవివాహం, వాండురాజుదిగ్యిజయం, పాండవధార్తరాష్టులజననం, పాండురాజు మరణం, 
కృపాచార్యద్రోణాచార్యులపుట్టుకనుగూర్చి చెప్పటం, కురుకుమారులు అస్త్రవిద్యను అభ్యసించటం - అనే కథార్జాలు 


కల ఐదవఆశ్వాసం. 


ఆదిపర్వంలో పంచమాశ్యాసం సమాప్తం. 


(లూ 
౮ 
(రో 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - షష్టాశ్వాసము 


శ్రీ జయవిభాసి! వినమ । ద్రాజన్య కిరీటమణి విరాజిత పాదాం 
భోజ! భువనైకసుందర । రాజాన్వయతిలక! రాజరాజనరేంద్రా! 1 


ప్రతిపదార్థం: రాజరాజనరేం(ద్రా!; శ్రీ= సంపదచేత; జయ= జయంచేత; విభాసి= (ప్రకాశించేవాడా; వినమత్‌+రాజన్య, కిరీట, 
మణి, విరాజిత, పాద+అంభోజ= వంగి నమస్కరిస్తున్న రాజులయొక్క కిరీటాలలోని మణులవలన మిక్కిలి (ప్రకాశిస్తున్న 
పద్మాలవంటి పాదాలు గలవాడా!; భువన+ఏక, సుందర= లోకంలో నీకు నీవే సాటి అయిన అందగాడా!; రాజ+అన్వయ, 
తిలక= చం(ద్రవంశంలో శ్రేష్టుడవైనవాడా! 


తాత్పర్యం: సంపదతో, విజయంతో వెలుగొందుతూ, వంగి నమస్కరిస్తున్న రాజుల కిరీటాలలోని మణుల 
కాంతులవలన ఎంతో (ప్రకాశించే పాదపద్మాలు కలిగి, లోకమంత టికీ అందగాడివై, చం(ద్రవంశశ్రేష్ణుడవైన ఓ 
రాజరాజనరేం(ద్రా! 


నిశేషం: ఆశ్వాసారంభపద్యాన్ని శ్రీకారంతో ప్రారంభించి, కృతిపతిగుణవిశేషాలు కొనియాడుతూ అతడిని సంబోధించి, కథ 
మొదలుపెట్టటం, నన్నయ ఏర్పరచిన సంప్రదాయం. తర్వాతి తెలుగుకవులు చాలామంది దీన్ని పాటించటం జరిగింది. 


వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు కృతా స్ర శస్తులయిన రాజకుమారుల విద్యాకౌశలంబు వ్యాస 
గాంగేయ విదుర కృప శల్య శకుని సోమదత్తాదుల సమక్షంబునం జూప సమకట్టి యొక్కనాండు ద్రోణుండు ర్భృతరాష్టున 
కి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: ఆ+కథకుండు= కథను చెప్పుతున్న ఆతడు - రౌమహర్షణి; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలయిన గొప్ప బుషులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; కృత+అస్త్ర, శస్రులు+అయిన= చేయబడిన (అంటే నేర్పబడిన) 
అస్త్రాలు, శస్తాలు కలవారైన; రాజకుమారుల; విద్యా, కౌశలంబు= విద్యలోని నేర్పు; వ్యాస, గాంగేయ, విదుర, కృప, శల్య, 
శకుని, సోమదత్త+ఆదుల= వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైనవాళ్ళయొక్క; 
సమక్షంబునన్‌= ఎదుట; చూపన్‌= చూపటానికి; సమకట్టి= పూనుకొని; ఒక్కనాండు= ఒక రోజు; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; 
ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్పర్యం: శౌనకుడు మొదలైన మహామునులకు మహాభారతకథను చెపుతున్న రౌమహర్షణి- “ఆ విధంగా 
శస్తాస్త్రవిద్యలు నేర్చుకొన్న కురుకుమారుల విద్యానైపుణ్యాన్ని - వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దలముందు ప్రదర్శింపచేయాలనుకొన్న ద్రోణాచార్యుడు -ధృతరాష్ర్రునితో ఇట్టా 
అన్నా” డని మళ్ళీ కథను ప్రారంభించి చెప్పాడు. 


విశేషం: రాజకుమారుల-అంటే ఇక్కడ ధృతరాషష్ట, పాండురాజకుమారుల-అని (గ్రహించాలి. 


కుమారాస్త్ర విద్యాసందర్భనము (సం.1-124-1) 

క. ఘోరా స్త్రశస్త్రవిద్యల । నారూఢత మిగుల నిపుణు లైరి కుమారుల్‌ 
మీరలు వీరల విద్యా । పారము సను టెబుగవలయు భవదీయ సభన్‌. 3 

ప్రతిపదార్థం: కుమారుల్‌ (కౌరవులు, పాండవులు); ఘోర+అస్త్ర, శస్త్ర, విద్యలన్‌= భయంకరాలైన అస్ర్రశస్త్ర విద్యలలో; 

ఆరూఢతన్‌= మీదికి ఎదుగుటచేత; మిగులన్‌= మిక్కిలి; నిపుణులు+ఐరి= నేర్పరులయ్యారు; మీరలు= మీరు; భయదీయ 
సభన్‌= మీయొక్కసభలో; వీరల, విద్యా, పారము+చనుట= వీళ్ళయొక్క విద్యయొక్క ఆవలిఒడ్డును చేరటాన్ని - అంటే వీళ్ళు 
శస్తాస్త్రవిద్యనంతటినీ నేర్చుకొని సాధించిన నైపుణ్యాన్ని; ఎణుగవలయున్‌= తెలిసికొనాలి. 

తాత్సర్యం: భయంకరాలైన శస్తాస్త విద్యలను సమ(గంగా అభ్యసించి, కౌరవులు, పాండవులు, ఆ విద్యలలో మిక్కిలి 

నేర్పరులయ్యారు. మీరు సభలో వాళ్ళనేర్పును తెలిసికొనాలి. 

వ. అనిన నట్ల చేయుదు నని ధృతరా ష్రుండు 'గుమారుల విద్యాసందర్శనరంగంబు రమ్యంబుగా. జేయింపు” 
మని విదురుం బంచిన, నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును, నపాక్ళత వృక్ష గుల్మ 
వల్మీకంబును, నంగీకృత పూర్వోత్తరప్లవంబును, సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ 
శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్టలంబును, విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ 
ప్రపంచంబును,నానాధ్వజనవపల్లవరంభాస్తంభమాలాలంకృతద్వారతోరణంబును, బ్రతిదిశనిర్వర్తిత శాంతిక బలి 
విధానంబునుంగా.. జేయించినం, బంచాంగశుద్దదినశుభముహూర్తంబున ధృతరాష్ష్రుండు గాంధారీ పురస్కత 
దేవీశతపరివృతుం డై, వివిథభూషణ భూషితానేక విలాసినీనివహంబుతో. జనుదెంచి, విలంబిత కదంబక 
స్టూలముక్తాఫలదామ రమణీయం బై, యాబద్దమరకత వజ్రవైడూర్య పద్మరాగప్రభాప్రకర వ్యతికర విరచితా 
పూర్వ సురచాపచారుగౌరవం బై, యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న 4 


విశేషం: అనినన్‌= ద్రోణాచార్యుడు ఆ విధంగా చెప్పగా; అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అని= చేస్తాను అని; 
ధృతరాష్టుండు; కుమారుల, విద్యా, సందర్శన, రంగంబు= రాజకుమారుల విద్యలను చూపే (ప్రదేశాన్ని; రమ్యంబు, కాన్‌= 
అందంగా ఉండేటట్టుగా; చేయింపుము; అని; విదురున్‌= విదురుణ్ణి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అతండును; దానిన్‌= ఆ 
ప్రదేశాన్ని - ఆ రంగస్టలాన్ని; శాస్త్ర, విహిత, ప్రమాణ+ఉపేత, వృత్త+ఆయామంబునున్‌= శాస్త్రంలో విధించబడిన కొలతలతో 
కూడుకొన్న చుట్టుకొలత, పొడవు కలదీ; అపాకృత, వృక్ష గుల్మ, వల్మీకంబును= తొలగించబడినచెట్టు, పొదలు, పుట్టలు 
కలదీ; అంగీకృత, పూర్వ+ఉత్తర, ప్లవంబును= అవయవాలుగా చేయబడిన - అంటే అవయవాలవలె అతుక్కొని రంగస్థల 
భాగాలుగా ఉండేటట్టు చేయబడిన - తూర్పు, ఉత్తర, దిక్కుల్లో వాటమైన పల్లపునేలలు కలదీ; సమీకృత, నిమ్న+ఉన్నత, 
ప్రదేశంబును= చదరం చేయబడిన పల్లాలూ, మిట్టప్రదేశాలూ కలదీ; దూరీకృత, కంటక, పాషాణ, శల్య, శకలంబును= 
దూరం చేయబడిన - అంటే తొలగించబడిన ముళ్ళూ, రాళ్ళూ, ఎముకముక్కలూ కలదీ; విరజీకృత, రజన్‌+ధూసర, 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 585 


స్థలంబును= దుమ్ముతొలగించి, శుభ్రంచేయబడిన స్థలాలు కలదీ; విరచిత, బహు, విధ, ట్రేక్షా+అగార+అంచిత, మణిమయ, 
మంచ, ప్రపంచంబును= నిర్మించబడిన, అనేకవిధాలైన, చూడటం కోసమైన ఇండ్లయొక్కయు, అలంకరింపబడిన మణులతో 
నిండిన మంచలయొక్కయు, సమూహంతో కూడిందీ; నానాధ్వజ, నవ, పల్లవ, రంభా, స్తంభ, మాలా+అలంకృత, ద్వార, 
తోరణంబును= పలువిధాలైన జెండాలతో, (క్రొత్తచివుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపబడిన లోపలివాకిళ్ళూ; 
వెలుపలివాకిళ్ళూ కలదీ; (ప్రతిదిశ, నిర్వర్తిత, శాంతిక, బలి, విధానంబునను, కాన్‌= ్రతిదిక్కులలోను నెరవేర్పబడిన శాంతిని 
కలిగించే బలులతో కూడిన పూజావిధులు కలది అగునట్టుగా; చేయించినన్‌= చేయించగా; పంచ+అంగ, శుద్ద, దిన, శుభ, 
ముహూర్తంబునన్‌= = పంచాంగాలచేత (తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలచేత) పవిత్రమైన శుభసమయంలో; ధృతరాష్టుండు= 
ధృతరాష్ట్రుడు; గాంధారీ, పురస్‌, కృత, దేవీ, శత, పరివృతుండు+ఐ= గాంధారి ముందుండేటట్లుగా చేయబడిన భార్యలు 
వందమందిచేత చుట్టబడినవాడై; వివిధ, భూషణ, భూషిత+అనేక, విలాసినీ, నివహంబుతోన్‌= పలువిధాలైన సొమ్ములతో 
అలంకరింపబడిన పెక్కుమంది స్త్రీల సమూహంతో; చనుదెంచి= వచ్చి; విలంబిత, కదంబ, స్టూల, ముక్తాఫల, దామ, 
రమణీయంబు+ఐ= (వ్రేలాడగట్టిన కడిమి మొగ్గలవలె పెద్దవైన ముత్యాలయొక్క దండలచేత అందమైనదై; ఆబద్ద, మరకత, 
వజ్ర, వైడూర్య, పద్మరాగ, (ప్రవాళ, ప్రభా, ప్రకర, వ్యతికర, విరచిత+ అపూర్వ, సుర, చాప, గౌరవంబు+ఐ= కట్టబడిన 
పచ్చలయొక్క, వజ్రాలయొక్క, వైడూర్యాలయొక్క, పద్మరాగాలయొక్క, పగడాలయొక్క, కాంతులసమూహంయొక్క 
పరస్పరంకూడికచేత నిర్మింపబడిన అరుదైన ఇంద్రధనుస్సు అందంయొక్క గొప్పతనం కలదై; అతిమనోహరంబు+అయిన= 
మిక్కిలి అందమైనదైన; శాతకుంభమయ, (ేక్షా+అగారంబునన్‌= (ప్రదర్శన) చూడటంకొరకు బంగారుతో నిర్మించిన 
ఇంటిలో; ఉన్నన్‌=ఉండగా. 


తాత్పర్యం: ఆ విధంగా [ద్రోణాచార్యుడు చెప్పగా, అట్లే చేస్తానని ధృతరాష్ట్రుడు 'కురుకుమారుల శ'స్తాస్త్ర విద్యా 
ప్రదర్శనకు అందమైన రంగస్టలాన్ని సిద్దంచేయించుమని విదురుడిని ఆజ్ఞాపించాడు. విదురుడు శాస్త్రప్రకారం 
చుట్టుకొలత, పొడవు ఉండేటట్టు, చెట్లను, పొదలను, పుట్టలను తీసివేయించి, అవయవాలవలె అంటి ఉంటేటట్టు 
తూర్పుభాగంలో, ఉత్తరభాగంలో వాటమైన పల్లపుప్రదేశాలను ఏర్పాటుచేయించి, మిట్టపల్లాలను చదునుచేయించి, 
ముళ్ళను, రాళ్ళను, ఎముకముక్కల్ని ఏరివేయించి, దుమ్మును అణగగొట్టించి, ప్రేక్షకులు కూర్చొని చూడడానికి 
పలువిధాలైన ఇండ్లను, మణులతో అలంకరించిన మంచెలను నిర్మింపజేశాడు. లోపలి వాకిళ్ళను, వెలుపలవాకిళ్ళను 
జెండాలతో, (క్రొత్తచిగుళ్ళతో, అరటిస్తంభాలతో, పూలమాలలతో అలంకరింపజేసి, అన్నిదిక్కులలో శాంతిపూజలు 
జరిపించాడు. రంగస్థలాన్ని సర్వాంగసుందరంగా సిద్దంచేయించాడు. పంచాంగం (ప్రకారం మంచిరోజున, 
శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు గాంధారీదేవి ముందు నడుస్తుండగా వందమంది భార్యలతో, పలువిధాలైన 
సొమ్ములు అలంకరించుకొన్న పెక్కుమంది (స్త్రీలతో వచ్చి, (వ్రేలాడే కడిమిమొగ్గలవలె పెద్దవైన ముత్యాలతో కూర్చిన 
దండలతో చూడముచ్చటయిందిీ, అమర్చిన మరకత వజ్ర వైడూర్య పద్మరాగ (ప్రవాళకాంతుల కలయికతో అపూర్వ 
మైన ఇంద్రధనుస్సు అందాన్ని మించిందీ, మనోహరమైందీ, బంగారుతో నిర్మించిందీ అయిన ఇంటిలో - 
(కురుకుమారాస్త్రవిద్యాప్రదర్శనను లోపలకూర్చొని చూడటానికి నిర్మించిన ఇంటిలో) - ఉండగా. 


విశేషం: అలం: ఉదాత్తం, ఉపమ, అంత్యానుప్రాసం. ఈ రంగస్టలంయొక్క అధునాతనరూపమే ఇప్పటి "స్టేడియం”. 


తే. అందు6 గరమొప్పి సుందరీబ్బంద మఖిల । రత్మరాజితకనకధరాధరేంద్ర 
కందరాంతరమున నున్న సుందరామృ । తాశనాంగనాబృందంబు ననుకరించె. 5 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ ఇంటిలో (ఆ ప్రేక్షాగారంలో); సుందరీ, బృందము= స్త్రీీయొక్క సమూహం; కరము= మిక్కిలి; 
ఒప్పి= తగినట్టుండి; అఖిల, రత్న, రాజిత, కనక, ధరాధర+ఇం(ద్ర, కందర+అంతరమునన్‌+ఉన్న= అన్నిరత్నాలతో 
ప్రకాశింపజేయబడిన బంగారుపర్వతశ్రేష్టముయొక్క-అంటే మేరుపర్వతంయొక్క-గుహలలోపల ఉన్న; సుందర+అమృత+ 
ఆశన+అంగనా, బృందంబున్‌= అందమైన దేవతాస్రీలసమూహాన్ని; అనుకరించెన్‌= పోలింది. 

తాత్సర్యం: ఆ ఇంట్లో ఉండే ్రీలసమూహం సకలరత్నకాంతులతో ప్రకాశించేమేరుపర్య్వతగుహలో ఉన్న 
సుందరదేవతాస్రీలసమూహాన్ని పోలి ఉన్నది. 


విశేషం: అలంకారం: ఉపమ. అమృతాన్ని ఆహారంగా కలవారు దేవతలు. 


తే. సుతులవిద్యాప్రవీణత( జూచువేడ్క । నెంతయును సంతసంబున. గుంతిదేవి 
రాజసన్నిధి గాంధారరాజపుత్రి | కెలన నుండె నున్మీలితనలిన నేత్ర, 6 


ప్రతిపదార్థం: ఉత్‌+మిలీత, నలిన, నేత్ర= విప్పారిన తామరలవంటి కన్నులు గలది; సుతుల=కొడుకులయొక్క; విద్యా 
ప్రవీణతన్‌= విద్యలోని నేర్పును; చూచు, వేడ్కన్‌= చూడాలనే కుతూహలంతో; ఎంతయున్‌= మిక్కిలి; సంతసంబునన్‌= 
సంతోషంతో; కుంతీదేవి; రాజ, సన్నిధిన్‌= రాజుదగ్గర; గాంధార, రాజ, పుత్రి, కెలనన్‌= గాంధారరాజుకూతురైన గాంధారిప్రక్క; 
ఉండెన్‌. 


తాత్పర్యం: వికసించిన తామరపూలవంటి కన్నులున్న కుంతీదేవి, తనకుమారుల విద్యానైపుణ్యాన్ని చూడాలన్న 
కుతూహలంతో, ధృతరాష్టునిదగ్గర-గాంధారిప్రక్కన ఎంతో సంతోషంతో ఉండింది. 


విశేషం: కొడుకుల విద్యానైపుణ్యాన్ని కళ్ళార చూడగోరే మాతృమూర్తియొక్కమానసికస్థితికి - 'ఉన్మీలితనలిననేత్ర' అనే విశేషం 
ఎంతో ఉచితంగా ఉన్నది. కళ్ళకు గంతలు గట్టుకొన్న గాంధారిప్రక్కన విప్పారిన కన్నులు గల కుంతి కూర్చోవటం విశేషం. 
తులనాత్మకసౌందర్యాన్ని వెలార్చే స్థిరచిత్ర మిది. 


వ. మటియును. 7 
తాత్సర్యం: ఇంకా. 
సీ, వ్యాసపురస్మృతావనిదేవనివహంబు(, గృప శల్య శకుని గాంగేయ విదుర 

సోమదత్తాది భాసురగురుబాంధవ । మిత్రవర్గంబు, నమేయ మంత్రి 


సామంత మండలేశ్వరసమూహంబును, | గాయక వైతాళకప్రవరులుC 
దమతమ నియమిత స్టానంబులం దోలి । నుండిరి; బోరన నులిసె భేరు; 


ఆ. లస్ర్రదర్శనాగతాఖిల క్షత్రియ । వైశ్యశూద్రవివిధవర్ణజనుల 


కలకలంబు ప్రకయకాలసంక్షోభితాం । భోనిధిస్వనంబు( బోలె జెలంగి. 8 


ప్రతిపదార్థం: వ్యాస, పురస్‌+కృత+అవని, దేవ, నివహంబున్‌= వ్యాసుడు ముందుగా ఉండే భూసురుల - అంటే బ్రాహ్మణుల 
సమూహం; కృప, శల్య, శకుని, గాంగేయ, విదుర, సోమదత్త+ఆది, భాసుర, గురు, బాంధవ, మి(త్ర, వర్గంబున్‌= కృపాచార్యుడు, 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 587 


శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన (ప్రకాశించే గురువులయొక్క, బంధువులయొక్క, మిత్రులయొక్క 
సమూహం; అమేయ, మంత్రి, సామంత, మండల+-ఈశ్వర, సమూహంబును= అపరిమితమైన మం(తులయొక్క, 
సామంతులయొక్క, మండలాధిపతులయొక్క సమూహం; గాయక, వైతాళిక, (ప్రవరులున్‌= శ్రేష్టులైన పాటలు పాడేవారు, 
వేకువనే రాజును మేలుకొలిపేవారు; తమ, తమ, నియమిత స్థానంబుల+అందున్‌= తమ తమకు నియమింపబడిన 
ప్రదేశాలలో; ఓలిన్‌= వరుసగా; ఉండిరి= కూర్చున్నారు; భేరులు; బోరనన్‌= బోరుమని; ఉలిసెన్‌= మోగాయి; అస్త్ర, 
దర్శన+ఆగత+అఖీల, క్షత్రియ, వైశ్య శూద్ర, వివిధ, వర్ల జనుల కలకలంబు= అస్త్రవిద్యాప్రదర్శనోత్సవాన్ని చూడటానికి 
వచ్చిన అందరు క్షత్రియులయొక్క, వైష్యలయొక్క, శూ(ద్రులయొక్క, వివిధజాతుల జనులయొక్క పెద్దశబ్దం; (ప్రళయకాల, 
సంక్షోభిత+అంభోనిధి, స్వనంబున్‌= ప్రళశయకాలంచేత మిక్కిలి కలతపెట్టబడిన సము[ద్రశబ్దాన్ని; పోలెన్‌= వలె; చెలలౌన్‌= 
ఒప్పారెను. 


తాత్సర్యం: వ్యాసమహర్షిని ముందుగా కల (బ్రాహ్మాణులసమూహం; కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, 
విదురుడు, సోమదత్తుడు మొదలైన గురుబంధుమిత్రులసమూహం, అపరిమితమైన మంత్రిసామంత మండలాధిపతుల 
సమూహం, గాయకవైతాళికశ్రేష్ణులు - ఎవరికి నియమించినస్థానాలలో వాళ్ళు వరుసగా కూర్చున్నారు. భేరులు 
మోగాయి. అస్త్రవిద్యా ప్రదర్శనోత్సవం చూడడానికి వచ్చిన క్షత్రియవైశ్యశూద్రాదివివిధజాతి జనుల కలకలం 
'ప్రళభయకాలసము[ద్రఘోషవలె ఉండింది. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. అట్టియవసరంబున నాచార్యుండు శుక్లాం బరాభరణమాల్యానులేపన యజ్ఞోపవీతపలితకేశశ్మశ్రు శోభిత దేహుం డై 
రంగమధ్యంబున నశ్వత్చామసహితుం డై, విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం డైన 
యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున. 9 


ప్రతిపదార్థం: అట్టి అవసరంబునన్‌= అటువంటి సమయాన; ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; శుక్ల+అంబర+ఆభరణ, 
మాల్య+అనులేపన, యజ్ఞ+ఉపవీత, పలిత, కేశ, శ్నశ్రు, శోభిత, దేహుండు+ఐ= తెల్లనివ(స్తాలతో, సొమ్ములతో, పూలదండలతో, 
గంధంతో, జందెంతో, నెరసిన వెండ్రుకలతో, గడ్డంతో, మీసంతో, ప్రకాశిస్తున్నదేహం కలవాడై; రంగ, మధ్యంబునన్‌; 
అశ్వత్భామ, సహితుండు+ఐ= అశ్యృత్తామతో కూడినవాడై; విముక్త, జలద, జాల, వియత్‌+మధ్యంబునన్‌= విడువబడిన 
మేఘాలసమూహం గల ఆకాశంయొక్క మధ్య(ప్రదేశంలో; అంగారక, సహితుండు+ఐన= అంగారకునితో కూడుకొన్నవా డైన; 
ఆదిత్యుండునున్‌, పోలెన్‌= సూర్యునివలె; ఉన్నన్‌= ఉండగా; అగణ్య, భూసుర, వరేణ్య, పుణ్యాహవాచన+అనంతరంబునన్‌= 
లెక్కకు మిక్కిలి అయిన (బ్రాహ్మణశ్రేష్ణులయొక్క పుణ్యాహవాచనానికి తర్వాత. 


తాత్సర్యం: అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు - తెల్లనివ(స్రాలతో, సొమ్ములతో, పూలదండలతో, గంధంతో, 
జందెంతో, నెరసిన వెండ్రుకలతో, గడ్డంతో, మీసంతో, (ప్రకాశిస్తున్న దేహం కలవాడై- రంగమధ్యంలో అశ్యత్తామతో 
కూడి, మేఘాలు వీడి నిర్మలమైన ఆకాశమధ్యంలో అంగారకగ్రహసహితుడై (ప్రకాశించే సూర్యునివలె ఉన్నాడు. 
పెక్కుమంది బ్రాహ్మణోత్తముల పుణ్యాహవాచనంతర్వాత. 

విశేషం: అలం: ఉపమ. అంగారకసహితుండైన యాదిత్యుండునుంబోలె - అనేచోట మూలం ఇట్టా ఉన్నది. 'సాంగారక 
ఇవాంశుమాన్‌. సాంగారకః సభౌమః, అంశుమాన్‌ చంద్ర అని నీలకంఠీయం - చి(త్రశాలాప్రతి పుట 236, చూడు. 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 
మహాభారతసంశోధితప్రతి. పుట.323, ధనుర్విద్యాభాస్కరుడైన (ద్రోణాచార్యుని సూర్యునితోను, రాక్షసావేశపరు డైన అశ్చత్హామను 
అగ్నిగ్రహమైన అంగారకునితోను పోల్చటం ఎంతో ఉచితంగా ఉన్నది. తండ్రికొడుకు లిద్దరు ఆ రెండుగ్రహాలవలె మహాతేజస్సులు. 
శా. ద్రోణాచార్యుపిటుంద నొప్పి దృథహస్తుల్‌, బద్దగోధాంగుళీ 

త్రాణుల్‌, మార్గణపూర్ణతూణులు, మహాధన్వుల్‌ కుమారుల్‌ తను 

త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్‌ నిల్చి రుద్యద్గుణ 

శ్రేశీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగన్‌. 10 


ప్రతిపదార్థం: దృఢ, హస్తుల్‌= బలమైన చేతులు కలవాళ్ళు; బద్ద, గోధా+అంగుళీ, త్రాణుల్‌= కట్టబడిన ఉడుముచర్మపు 
(వ్రేళ్ళకవచాలు కలవాళ్ళు; మార్గణ, పూర్ణ, తూణులు= బాణాలతో నిండిన అమ్ములపొదులు కలవాళ్ళు; మహా, ధన్వుల్‌= గొప్ప 
ధనుస్సులు కలవాళ్ళు; తను, (త్రాణ+ఉపేతుల్‌= కవచాలతో కూడినవాళ్ళు; ఉద్యత్‌+గుణ, (శ్రేణీ, రమ్యులు= ఉన్నతగుణాల 
వరుసతో మనోహరమైనవాళ్ళు; రాజకుమారుల్‌= కురురాజకుమారులు; |ద్రోణ+ఆచార్యు, పిణుందన్‌, ఒప్పి= (ద్రోణాచార్యుని 
వెనుక అందంగా; ధర్మజ, (ప్రముఖులు+ఐ= ధర్మరాజును మొట్టమొదట కలవాళ్ళయి; జ్యేష్ట అనుపూర్వంబుగన్‌= పెద్దవాళ్ళు 
ముందు ఉండేటట్టుగా; అంతన్‌= అప్పుడు; రంగమధ్యంబునన్‌= రంగంయొక్కమధ్యన; నిల్చిరి= నిలిచారు. 


తాత్సర్యం: బలమైనహస్తాలు కలవాళ్ళు, అల్లెత్రాటిదెబ్బ తగులకుండా ఉడుముతోలుతో కుట్టినకవచాలు (వ్రేళ్ళకు 
తొడుక్కొన్నవాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ములపొదులు కలవాళ్ళు, గొప్పధనుస్సులు, కవచాలు ధరించినవాళ్ళు, 
ఉన్నతగుణాలచేత రాణించేవాళ్ళు అయిన పాండవులు, కౌరవులు, (ద్రోణాచార్యుని వెనుక, ధర్మరాజుప్రక్కన 
వయోధర్మాన్నిబట్టి వరుసగా రంగమధ్యంలో నిలిచారు. 


వ. అట్లు నిలిచి, రక్తచందనదిగ్దాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను లై యాచార్యు 

ననుమతంబున. 11 
ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; నిలిచి; రక్త, చందన, దిగ్గ+అంగులు= ఎగ్రగంధంచేత పూయబడిన దేహాలు కలవాళ్ళు; 
రక్త మాల్య+అంబర+ఆభరణులు= ఎ(ర్రనిపూలదండలు, వ'స్తాలు, సొమ్ములు కలవాళ్ళు; రక్త, పతాకులు= ఎ(ర్రనిజెండాలు 
కలవాళ్ళు; రక్త+అంత+లోచనులు+ఐ= ఎర్రని కొలుకులు ఉండే కన్నులు కలవాళ్ళయి; ఆచార్యు+అనుమతంబునన్‌= 
ద్రోణాచార్యుని ఆజ్ఞచేత. 
తాత్సర్యం: ఆ విధంగా నిలబడి - ఎర్రగంధాన్ని దేహానికి పూసికొని, ఎర్రటి పూలదండలు, వ్రాలు, సొమ్ములు 
ధరించి, ఎ(ర్రజెండాలు చేత పట్టుకొని, ఎర్రబడ్డకనుగొలకులతో ఉన్నవాళ్ళు - (ద్రోణాచార్యుని ఆజ్ఞతో. 

ల య a 


విశేషం: రక్తవర్ణం వీరరౌద్రరసస్పోరకం. రసోచితవిభావవర్షనం ప్రసన్నకథాకవితలో ఒక శిల్పం. 


సీ. అసిచర్మకౌశలం బమరంగం జూపెడు । వారును, దృఢసౌష్టవంబు లొప్పం 
దమతమనామాంకితము లైన శరముల । నేర్పడ లక్ష్యంబు లేయువారు, 
హయ మదద్విరద రథారూఢ దక్షత । బ్రకటించువారును, బ్రాసశక్తి 
కుంత తోమర గదాకుశలత్వ మెటి(గించు । వారునుగా నిట్లు వసుధలోని 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 589 


ఆ. రాజసుతులతోడ రమణ. బాండవధ్భత । రాష్ట్ర సుతులు వృద్ధరాజులొద్దం 
దద్దయును ముదమున( దమతమవిద్యలు | మెటిసి రెల్లజనులు మెచ్చి పొగడ. 12 


ప్రతిపదార్థం: పాండవ, ధృతరాష్ట్ర, సుతులు= పాండవులు, ధృతరాష్ట్రునికుమారులు - కౌరవులు; రమణన్‌= మనోహరంగా; 
వసుధలోని= భూమిలోని; రాజసుతులతోడన్‌= రాకుమారులతో; అసి, చర్మ కౌశలంబు= కత్తులలోని, డాలులోనినేర్పును; 
అమరంగన్‌= ఒప్పిదంగా; చూపెడు వారును= చూపుతున్నవాళ్ళూ; దృఢ, సౌష్టవంబులు+ఒప్పన్‌= బలం నిండుదనం ఒప్పుగా; 
తమ, తమ; నామ+అంకితములు+ఐన= పేర్లతో గుర్తులు వేయబడినవైన; శరములన్‌= బాణాలతో; ఏర్పడన్‌= వేరయ్యేటట్లు; 
లక్ష్యంబులన్‌= గురిచేసి కొట్టదలచినవాటిని; ఏయువారు= కొట్టేవాళ్ళు; హయ, మద, ద్విరద, రథ+ఆరూఢ, దక్షతన్‌= 
గుజ్ఞాలను, మదపుటేనుగులను, రథాలను ఎక్కటంలోని నేర్పును; ప్రకటించువారును= (ప్రదర్శించేవాళ్ళు; ప్రాస, శక్తి కుంత, 
తోమర, గదా, కుశలత్వము= ఈటెలలో, శక్తులలో, బల్లేలలో, చిల్లకోలలలో, గదలలో నేర్పును - అంటే వీటిని ప్రయోగించటంలోని 
నేర్పును; ఎజీగించువారును= తెలియజేసేవాళ్ళు; కాన్‌= అగునట్టు; ఇట్టు= ఈ విధంగా, తద్దయును= మిక్కిలి; ముదమునన్‌= 
సంతోషంతో; తమ, తమ, విద్యలు= వారివారివిద్యలు; ఎల్ల, జనులు; మెచ్చి; పొగడన్‌; వృద్ద, రాజుల+ఒద్ద= పెద్దరాజులదగ్గర; 
మెజసిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: పాండవులు, కౌరవులు చూడముచ్చటగా లోకంలోని రాకుమారులతో కూడి - కత్తి, డాలు, విన్యాసాలలో 
తాము గడించిన నేర్పునూ, తమపేర్గు పాదిగిన బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించటంలో సాధించిన సామర్భ్యాన్నీ, 
గుణ్టాలను, మదపుటేనుగులను, రథాలను అధిరోహించటంలో ఆర్జించిన నైపుణ్యాన్నీ, ఈటె మొదలైన ఆయుధాలను 
ప్రయోగించటంలో తాము పొందిన కౌశలాన్నీ (ప్రజలందరూ చూచి సంతోషించి కొనియాడేటట్టు పెద్దరాజుల ఎదుట 
(ప్రదర్శించారు. 


భీమదుర్యోధనులు తమగదాకౌశలంబు సూపుట (సం. 1-124-30) 


వ. అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్ధదాహస్తు లయి మహామత్సరంబుతో నేక 
శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుదగంధసింధురంబులుంబోలె నొండురులం దా¢కి 
సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెజయునెడ. 13 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ తరువాత; అనంత, బల, పరాక్రములు+అగు= అంతులేని - అంటే అమితమైన బలపరాక్రమాలు 
కలవాళ్ళయిన; భీమదుర్యోధనులు; ఉద్యత్‌+గదా, హస్తులు+అయి= ఎత్తబడిన గదలతో కూడిన చేతులు గలవాళ్ళయి; మహా, 
మత్సరంబుతోన్‌= మిక్కిలి (క్రోధంతో; ఏక, శృంగ, సమ్‌+ఉత్‌+తుంగ, శైల, ద్వయంబున్‌= ఒక్కశిఖరం ఉండే మిక్కిలి ఎత్తైన 
పర్వతాల జంటను; అనుకరించుచున్‌= పోలుతూ; వశా, నిమిత్త, (క్రుద్ద, గంధ, సింధురంబులున్‌+పోలెన్‌= ఆడ ఏనుగు 
కారణంగా కోపించిన మదపుటేనుగువలె; ఒండొరులన్‌= ఒకరినొకరు; తా(కి= ఎదుర్కొని; సవ్య+అపసవ్య, చిత్ర, మండల, 
మార్గంబులన్‌= ఎడమనుంచి కుడికి, కుడినుండి ఎడమవైపునకు, చిత్రమైనవలయాకార (తిరిగే) పద్దతులలో; గదా, కౌశలంబు= 
గదలోని నేర్పును - అంటే గదాయుద్దంలోని నేర్పును; మెజయు+ఎడన్‌= (ప్రదర్శించేసమయంలో. 


తాత్సర్యం: ఆ తర్వాత- అంతులేని బలపరాక్రమాలు గల భీమదుర్యోధనులు, చేత గదలెత్తుకొని, మహాక్రోధంతో 
ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తెనపర్వ తాలజంటవలై, ఆడఏనుగు కారణంగా కోపించిన మదపుటేనుగుల జంటవలె, 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒకరినొకరు తాకి, ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు చిత్రమైన వలయాకారపద్దతులలో తిరుగుతూ, 
గదాయుద్దనైపుణ్యాన్ని (ప్రదర్శించారు. 
విశేషం: అలం: ఉపమ. చేత గదలు ధరించి, యుద్దానికి సిద్దమైన భీమదుర్యోధనులను ఒకే శిఖరం ఉన్న మిక్కిలి ఎత్తైన 


పర్వతాలజంటతో, ఆడఏనుగు కారణంగా కోపించి కలబడే మదపుటేనుగుల జంటతో పోల్చటంవలన వాళ్ళ ఉన్నతాకారం, 
బలసమానత, మాత్సర్యతీవ్రత చక్కగా వ్యక్తమౌతున్నాయి. 


మ. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రబై 
రవహుంకార రవంబునన్‌ వియదగారంబెల్ల భేదిల్లం బాం 
డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్టమై భావిపాం 
డవకౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాక్యతిన్‌. 14 


ప్రతిపదార్థం: అవనీ, చక్రము= భూమండలం; పాద, ఘాత, హతిన్‌= పాదాలతొక్కిళ్ళదెబ్బలతో; అల్హాడంగన్‌= కదలగా; 
అతి+ఉ(గ్ర, భైరవ, హుంకార, రవంబునన్‌= మిక్కిలితీవ్రమై భయంకరమైన హుంకారధ్వనిచేత; వియత్‌+అగారంబు+ఎల్లన్‌= 
ఆకాశమనే ఇల్లంతా; భేదిల్లన్‌= (బ్రద్దలుకాగా; పాండవ, కౌరవ్య, గదా, విఘట్టనము= భీమదుర్యోధనుల గదలయొక్క తీవ్రమైన 
తాకిడి; అకాండ, (ప్ర+ఉత్సము+ఐ= అకాలంలో లెస్సగా పుట్టిందై; ఘోర+ఆకృతిన్‌= భయంకరమైన రూపంతో; భావి, పాండవ, 
కౌరవ్య, రణ+అభిసూచన, పటిష్టంబు+అయ్యెన్‌= ముందు జరగబోయే పాండవ కౌరవ యుద్ధాన్ని ఇప్పటికిప్పుడే సూచించటంలో 
సమర్థమైనదయింది. 


తాత్పర్యం: కాళ్ళతొక్కుడు దెబ్బలతో భూమండలం చలించగా, మహాభయంకరహుంకారధ్వనితో ఆకాశమనే 
ఇల్లంతా (బ్రద్దలయ్యేటట్టు, భీమదుర్యోధన గదలతాకిడి, అకాలంలో ఏర్పడి, భయంకరరూపంతో మున్ముందు 
రాబోయే కురుపాండవమహాసం[గ్రామాన్ని ఇప్పటికిప్పుడే స్పష్టంగా సూచించేదయింది. 


విశేషం: కురుక్షేత్రయుద్దంలోని చివరిఘట్టం భీమదుర్యోధనుల గదాయుద్దం. దానికి ఈ గదాయుద్ద ప్రదర్శనం వ్యంజకంగా 
ఉన్నది. ఇదొక వస్తుధ్వనిశిల్పవిశేషం. అంతేకాదు, ఓజోగుణం విభావయుద్దోద్రేకాన్ని ధ్వనింపచేస్తున్నది. 


క. ఆ రాజసుతులవిద్యా । పారగపటు చేష్టితముల( బరువడి నగ్గాం 
ధారీధృతరాష్తుల కతి । ధీరుండు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్‌. 15 


ప్రతిపదార్థం: ఆ, రాజ,సుతుల= ఆ కురుపాండవులైన రాకుమారులయొక్క; విద్యా, పారగ, పటు, చేష్టితములన్‌= 
విద్యయొక్క పరిణతిని సాధించటాన్ని తెలిపే సమర్ధ్థాలైన చేష్టలను (అంటే విద్యాప్రదర్శనలను); అతి, ధీరుండు= గొప్పవిద్వాంసు 
డైన విదురుడు; పరువడిన్‌= వరుసగా; ఆ+గాంధారీ, ధృతరాష్ట్రులకున్‌ చెప్పి, తెలుపుచున్‌, ఉండెన్‌= గాంధారికి ధృతరాష్ట్రునికి 
చెప్పి వివరిస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ రాకుమారుల విద్యాపారంగత్యాన్ని తెలిపే ఆ విద్యాప్రదర్శనలనుగూర్చి విద్యాంసుడైన విదురుడు 
వరుసగా ఆ గాంధారీధృతరాషులకు తెలియచెప్పుతూ ఉన్నాడు. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 591 


వ. అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనులపక్షపాతజనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు 
రంగభంగభయంబున నశ్వత్థామంబంచి వారి నిద్దబి వారించి, వారాశియుంబోలె బోరన మోయుచున్న 
వాదిత్రశబ్దంబు లుడిపి, 'నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యాకౌశలంబు( జూడుం' డనిన నయ్యాచార్యు 
వచనానంతరంబున. 16 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; భీమ, దుర్యోధనుల, గదా, కౌశలంబు= భీమదుర్యోధనులయొక్క గదావిద్యలోని నేర్చు; 
చూచు, జనుల, పక్షపాత, జనిత, పరస్పర, (క్రోధ, వచనంబులు= చూస్తున్నట్టి ప్రజలయొక్క పక్షపాతంవలన పుట్టిన 
ఒండొరులకోపవాక్యాలు; విని; (ద్రోణుండు; రంగ, భంగ, భయంబున్‌= విద్యాప్రదర్శనరంగం చెడిపోతుందనే భయంవలన; 
అశృత్తామన్‌; పంచి= పంపి; వారిన్‌; ఇద్దణున్‌; ఆ భీమదుర్యోధనులిద్దరిని; వారించి= తొలగించి; వారాశియున్‌+పోలెన్‌= 
సముద్రంవలె; బోరు+అన; మోయుచున్‌+ఉన్న; వాది(త్ర, శబ్దంబులు= వాద్యాలయొక్క ధ్వనులను; ఉడిపి= మాన్పించి; నా, 
ప్రియ, శిష్యుండు+అయిన; అర్జును, ధనుస్‌+విద్యా, కౌశలంబున్‌= అర్జునునియొక్క ధనుర్విద్యలోని నేర్పును; చూడుండు; 
అనినన్‌= అని అనగా; ఆ+ఆచార్యు, వచన+అనంతరంబున= ఆ ద్రోణాచార్యుని మాటలతర్వాత. 


తాత్సర్యం: అప్పుడు భీమదుర్యోధనుల గదాకౌశలం చూచే (ప్రజలు, పక్షపాతంతో కోపావేశాలు పెంచుకొని, ఒకరి 
నొకరు అనుకొంటున్నమాటలు విని, అస్త్రవిద్యాప్రదర్శనరంగం భగ్నమవుతుందన్నభయంతో, ద్రోణాచార్యుడు 
అశ్వత్థామను పంపి, ఆ భీమదుర్యోధనులను తొలగించి, సముద్రఘోషవలె (మోగుతున్న వాద్యధ్వని మాన్పించి, నా 
ప్రియశిష్యుడైన అర్జునుని ధనుర్విద్యానైపుణ్యాన్ని చూడం” డని ప్రకటించిన తర్వాత. 


నిశేషం: ఆటలపోటీలలో పాల్లొనేవాళ్ళసంగతి ఎట్టా ఉన్నా - ఆ పోటీలను చూచేప్రేక్షకులు పక్షాలు వహించటం; అరుపులతో, 
రి | oa wy 

కేకలతో, మాటలతో పరస్పరం (క్రోధావేశాలు రెచ్చగొట్టుకొనటం, ఒక్కొక్కసారి ఆ పోటీలు పెద్ద పోట్టాటలుగా మారటం 

లోకసహజమే. (ప్రస్తుతం భీమదుర్యోధనుల గదాకౌశలప్రదర్శనలో కూడా అలాంటి వాతావరణమే ఏర్పడింది. రంగస్థలం 

రణభూమిగా మారే ప్రమాదం ఏర్పడింది. అందుచేతనే ఆచార్యుడు ఆ (ప్రదర్శనను ఆపివేయించటం జరిగింది. కాగా, 

మానవహృదయంమీద ధ్వనిప్రభావం మెండు. వివిధవాద్యధ్వనులు వివిధరసోద్దీపకాలు. అందుచేతనే (క్రోధావే శపేరకాలైన 

వాద్యధ్వనులను ఆచార్యుడు ఆపివేయించాడు. తతం, ఆనద్దం, సుషిరం, ఘనం అనే వాద్యచతుష్ట్రయానికి వాదిత్రనామంజన్నది. 


ఉ. హారివిచిత్రహ్రామకవచావృతుం డున్నతచాపచారుదీ 
ర్లోరుభుజుండు, భాస్వదసితోత్పలవర్డుండు, సేంద్రచాపశం 
పారుచిమేఘమో యనంగ బాండవమధ్యము. డొప్పి బద్దతూ 
ణీరుండు రంగమధ్యమున నిల్టై జనంబులు దన్ను జూడ(గన్‌. 17 


ప్రతిపదార్థం: హారి, విచిత్ర, హేమ, కవచ+ఆవృతుండు= మనోహరమై వింతవింత రంగులు గలదైన బంగారు కవచంతో 
కప్పబడినవాడు; ఉన్నత, చారు, చాప, దీర్హశఉరు+శభుజుండు= అందమైన ధనుస్సుతో పొడవైన, (శ్రేష్టమైన హస్తం కలవాడు; 
బద్ద తూణీరుండు= కట్టబడిన అమ్ములపొదులు గలవాడు భాస్వత్‌+అసిత+ఉత్సల, వర్గుడు= (ప్రకాశిస్తున్న నల్లకలువ వన్నె 
ఠా లు (ac) అవి ౧ 

కలవాడు; పాండవమధ్యముండు= పాండవులలో నడిమివాడైన అర్జునుడు; జనంబులు; తన్ను= తనను; చూడంగన్‌= 

చూస్తుండగా; స+ఇంద్ర+చాప, శంపా, రుచి, మేఘమో, అనంగన్‌= ఇంద్రధనుస్సుతో, మెరుపుకాంతితో కూడుకొన్న మేఘమా 
అనేటట్టు; ఒప్పి= అందంగాఅమరి; రంగ, మధ్యమునన్‌; నిల్బెన్‌. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మినమినలాడే నల్లకలువ వన్నెవాడు, పాండవులలో నడిమివాడు అయిన అర్జునుడు - మనోహరమై, 
వింతవింత రంగుల బంగారుకవచం తొడుక్కొని, దీర్భం, (శ్రేష్టం అయిన తన హస్తానికి అందమిచ్చిన ఎత్తైన 
ధనుస్సు ధరించి, అమ్ములపొదులు కట్టుకొని, జనులంతా తనను చూస్తుండగా - ఇంద్రధనుస్సుతో, మెరుపుకాంతితో 
కూడినమేఘమా అన్నట్లు రంగమధ్యంలో అందంగా నిలిచాడు. 


విశేషం: అలం: ఉటత్రేక్ష. పద్యంలో (ప్రసాదవిశిష్టమైన ఓజోగుణం ధీరోదాత్తుడైన అర్జునుని రూపవర్లనకు అనుగుణంగా 
ఉన్నది. 


క. నరు నింద్రాత్మజు నింద్రా | వరజసఖున్‌ వీరు బాండవప్రవరు ధను 
రరు( జూచి, చూపటెల్లం । బరమాద్దుతచిత్తు లగుచు( బలికిరి తమలోన్‌. 18 


ప్రతిపదార్థం: నరున్‌= అర్జునుని; ఇం(ద్ర+ఆత్మజున్‌= ఇంద్రునియొక్క కుమారుడైనవానిని; ఇం(ద్ర+అవరజ, సఖున్‌= 
ఇంద్రునితమ్ముడైన ఉపేంద్రునియొక్క - శ్రీకృష్ణునియొక్క స్నేహితుడిని; వీరున్‌= వీరుడైనవానిని; పాండవ, (ప్రవరున్‌= 
పాండవులలో శ్రేస్టమైనవాడిని; ధనుః+ధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; (అర్జునుడిని) చూచి; చూపణు+ఎల్లన్‌= ప్రేక్షకు 
లంతా - చూచేవాళ్ళంతా; పరమ+అద్భుత, చిత్తులు+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యంతో కూడిన మనస్సులు కలవాళ్ళయి; 
తమలోన్‌= తమలో తాము; పలికిరి= పలికారు, మాట్లాడుకొన్నారు. 


తాత్సర్యం: నరుడు ఇంద్రతనయుడు, ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని్న్నేహితుడు, వీరుడు, పాండవశ్రేష్టుడు, ధనుర్దరుడు 
అయిన అర్జునుడిని చూచి, అమితాశ్చర్యంతో (ప్రేక్షకులు తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


విశేషం: ఈ పద్యంలో అర్జునుణ్ణి “ఇం[ద్రావరజసఖున్‌” అని చెప్పడం జరిగింది. ఈ 'కుమారా(స్రప్రదర్శన' సమయం నాటికి 
కృష్ణుడు - పాండవులతో సమావేశం కాలేదుకదా! అని సంశయం కల్గుతుంది. 'ఉపేంద్రుడైన కృష్ణుని సఖుడు" - అర్జునుడనే 
మాట కవి చెప్పిందే కానీ, పాత్ర లెవ్వరూ చెప్పింది కాదు. కవికి కథపూర్తిగా తెలుసుగనుక-“కృష్ణసఖుడు” అనడం- భవిష్యత్‌ 
సూచకం కూడా కాగలదు. పా(త్రనైతే ఆక్షేపించవచ్చు. కవికి కృష్ణార్ణునుల జన్మాంతర నారాయణనరబుషిత్వాలు తెలుసు 
కనుక ఇక్కడ 'సఖి' శబ్దం అనౌచిత్యం కాదు. మూలంలో “ఇంద్రానుజసమః” అని ఉంది. 'సఖి శబ్దం 'సమాని మనే అర్థంలో 
చెప్పడం కద్దు. కనుక కృష్ణసమానుడని కూడ చెప్పుకోవచ్చు. 


తే. వీ(డె కృతహస్తు( డఖిలాస్త్రవిద్యలందు । వీ(డె యగ్రగణ్యు(డు ధర్మవిదులలోన, 
వీ(డె భరతవంశం బెల్ల వెలుగ గుంతి | కడుపు చల్లగా బుట్టిన ఘనభుజుండు. 19 


ప్రతిపదార్థం: వీండ= ఇతడే; అఖిల+అస్త్ర, విద్యల+అందు= అన్ని అస్త్రవిద్యలలో; కృత, హస్తుండు= నేర్పరి; వీండె= ఇతడే; 
ధర్మ, విదులలోన= ధర్మం తెలిసినవారిలో; అగ్ర, గణ్యుండు= మొదట లెక్కించదగినవాడు; వీ(డె= ఇతడే; భరత, వంశంబు+ఎల్లన్‌= 
భరతునియొక్క వంశమంతా; వెలు(గన్‌= (ప్రకాశించగా; కుంతి, కడుపు, చల్లంగాన్‌= కుంతీదేవికడుపు చల్లగా; పుట్టిన; ఘన, 
భుజుండు= గొప్పహస్తాలు గలవాడు. 


తాత్పర్యం: ఇతడే (ఈ అర్జునుడే) అస్త్రవిద్యలన్నింటిలో నేర్పరి. ఇతడే ధర్మం తెలిసినవాళ్ళలో మొదట లెక్క 
పెట్ట తగినవాడు. ఇతడే భరతవంశానికంతటికీ కీర్తి వచ్చేటట్టు కుంతికడుపు చల్లగా పుట్టిన గొప్పభుజాలు కలవాడు. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 593 


విశేషం: రంగస్థలంలో (ప్రవేశించిన వీరులందరిలో (ప్రదర్శనకు పూర్వమే (ప్రజల (ప్రశంసలందుకొన్న వాడిగా అర్జునుని 
వర్ణనలో అతని అత్యధికవీరత్వం ధ్వనిస్తూ ఉన్నది. 


క, అని పలుకుజనులపలుకులు । విని గొంతి యనంతహర్నవిస్తారితలో 
చన యై నందను నృపనం | దనసంఘములోన( జూచి తద్దయుం బొంగిన్‌. 20 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలుకు; జనుల పలుకులు విని; గొంతి= కుంతీదేవి; అనంత, హర్ష విస్తారిత, 
లోచన+ఐ= అంతులేని ఆనందంచేత విప్పారిన నేత్రాలు కలదై; నందనున్‌= కుమారుడిని - అర్జునుడిని; నృప, నందన, 
సంఘములోనన్‌= రాజకుమారులయొక్క సమూహంలో; చూచి; తద్దయున్‌= మిక్కిలి; పొంగెన్‌= సంతోషించింది. 


తాత్సర్యం: ఆ విధంగా పలికే జనులపలుకులు విని, కుంతీదేవి అంతులేనిఆనందంతో విప్పారినకళ్ళతో తన 
కుమారుడైన అర్జునుడిని రాకుమారులసమూహంలో చూచి ఎంతో సంతోషించింది. 


క. చారుమనసృమ్మదరస । పూరము వెలివేర్షునట్లు పొలంతికి విగళ 
ద్భూరిస్తనజనితపయో । ధారలు నానందబాప్పధారలు నొప్పెన్‌. 21 


ప్రతిపదార్థం: చారు, మనస్‌+సమ్మద, రస, పూరము= చక్కనిమనస్సులోని సంతోషమనే జలప్రవాహం; వెలివేర్చున్‌+అట్లు= 
బయల్పడేట్లు; పొలంతికిన్‌= (స్త్రీకి - అంటే కుంతీదేవికి; విగళత్‌+భూరి, స్తన, జనిత, పయస్‌+ధారలున్‌= కారుతున్న పెద్ద 
పాలిండ్లనుండి పుట్టిన పాలధారలును; ఆనంద, బాప్ప, ధారలున్‌= ఆనందంవల్లవచ్చే కన్నీటిధారలును; ఒప్పెన్‌= అమరినాయి- 
తగువిధంగా ఏర్పడినాయి. 


తాత్సర్యం: మనస్సులోని సంతోషజల(ప్రవాహం వెలుపలికి వచ్చినట్టు, కుంతీదేవిపాలిండ్లనుండి పాలధారలు, 
కన్నులనుండి ఆనందబాప్పుధారలు బయటికి వచ్చాయి. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. కొడుకు గొప్పతనాన్ని లోకమంతా మెచ్చుకుంటే ఓ మాతృమూర్తి హృదయం ఎంతగా పులకిస్తుందో 
ఈ పద్యంలో చూడవచ్చును. లోకులందరి ఆనందం ఒకవైపు, తల్లిపొందే ఆనందం మరొకవైపు వర్షించి సామ్యపరిశీలనవలన 
కలిగే రమణీయభావచిత్రాన్ని పఠితకు నన్నయ అందించాడు. కుంతి ఉద్విగ్న(ప్రవృత్తికలదిగా చిత్రించబడింది. వత్సలభావాన్ని 
సాత్తికభావాలతో వ్యక్తంచేయటం అందుకు సాక్ష్యం. పాలిండ్లనుండి పాలధారలు, కన్నులనుండి కన్నీటిధారలు రావటం 
వాత్సల్యరసాన్ని వ్యంజింపచేసే మాతృసహజమైన సాత్మికభావాభివ్యక్తులు. (సంపా. 


వ. అయ్యర్జునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తలవిదళనం బయిన నమ్మహాధ్వని విని 
యదరిపడి ధృతరాష్త్రుం 'డిది యేమి రభసం?' బని విదురు నడిగిన నాతం డి ట్లనియె. 22 


ప్రతిపదార్థం: ఆ+అర్జును, స్తుతివచనంబులు= ఆ అర్జునునిగూర్చిన పొగడ్తలు; ఒక్కట= ఒక్కమారుగ; జన, సంఘంబు 
వలనన్‌= జనసమూహంననుండి; ఎగసి= పైకి లేచి; వియత్‌+తల, విదళనంబు+అయినన్‌= ఆకాశప్రదేశాన్ని చీల్ఫేది కాగా; 
ఆ+మహా, ధ్వని= ఆ పెద్దశబ్దాన్ని; విని; అదరిపడి= భయపడి; ధృతరాష్ట్రుండు; ఇది; ఏమి, రభసంబు= ఇదేమి అలజడి; అని; 
విదురున్‌+అడిగినన్‌= విదురుడిని అడుగగా; ఆతండు; ఇట్టు+అనియెన్‌. 


59 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ అర్షునుడినిగూర్చినపొగడ్తలు ఒక్కమారుగా జనసమూహంనుండి పైకి లేచి ఆకాశాన్ని (బ్రద్దలు 
చేసేట్టు ఉండగా, ఆ మహాధ్వనిని విని ధృతరాష్ట్రుడు భయపడి “ఇదేమి అలజడి” అని విదురుడిని అడిగాడు. 
విదురుడు అతనితో ఇట్లా అన్నాడు. 


విశేషం: ధృతరాష్ట్రుడు ఆ మహాధ్వనిని విని, మొదట భయపడ్డాడు. ఇది 'ఫలానా' ధ్వని అని తెలిశాక సంతోషించాడు. 


క. భూరిభుజుం డర్జును( డతి । శూరుడు దనయసస్త్రవిద్య( జూపయగ రంగ 

త్రారంభు6 డయిన నతని న । వారితముగ( బొగడుజనరవం బిది యధిపా! 23 
ప్రతిపదార్థం: అధిపా= ఓ రాజా!; ఇది; భూరి, భుజుండు= పెద్దభుజాలు గలవాడు; అతి, శూరు(డు= మిక్కిలి పరాక్రమవంతుడు 
- అయిన; అర్జునుడు; తన, అస్త్ర, విద్యన్‌; చూపంగన్‌; రంగత్‌+ప్రారంభు(డు+అయినన్‌= (ప్రకాశిస్తున్న (ప్రారంభం కలవాడు 
కాగా; అతనిన్‌= ఆ అర్జునుని; అవారితముగన్‌= అడ్డులేకుండగా; పొగడు= కొనియాడు; జన, రవంబు= జనులయొక్కశబ్దం. 
తాత్సర్యం: ఓ రాజా! ఇది - గొప్పభుజాలు కలవాడు, మిక్కిలి పరాక్రమవంతుడు అయిన అర్జునుడు - తన 
అస్త్రవిద్యాప్రదర్శనను, శోభాయమానంగా ప్రారంభించగా, అతడిని ఎడతెరిపిలేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని. 


క, _అనవుడు ధృతరా ష్రు(డు దన । మనమున సంతోషమంది మానుగ వీనుల్‌ 
గనిన ఫల మిపుడు గంటిన్‌ । వినం గంటిని. బాండుసుతుల విద్యాశక్తుల్‌. 24 


ప్రతిపదార్థం: అనవుడు= అని విదురు డనగా; ధృతరాష్ట్రుడు; తన, మనమునన్‌= తనయొక్క మనస్సులో; సంతోషము+అంది= 
సంతోషాన్ని పొంది; మానుగన్‌= ఒప్పుగా; వీనుల్‌= చెవులు; కనిన= పొందిన; ఫలము; ఇప్పుడు; కంటిన్‌= పొందాను; పాండు, 
సుతుల, విద్యా, శక్తుల్‌= పాండురాజుకొడుకుల విద్యలలోని సామర్థ్యాలను; వినన్‌+కంటిని= వినగలిగాను. 


తాత్సర్యం: అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, తన మనస్సులో సంతోషించి 'చెవులున్న ఫలాన్నిప్పుడు 
పొందాను; పాండుకుమారుల విద్యాశక్తులనుగూర్చి ఇప్పుడు వినగలిగాను' అన్నాడు. 


క. భూరినిజద్యుతితోడ బృ | థారణిసంభూతపాండవాగ్నిత్రితయం 
బార(గ నస్మత్కులదురి | తోరుతరారణ్యదాహ మున్నత్రి. జేయున్‌. 25 
ప్రతిపదార్థం: పృథా+అరణి, సంభూత, పాండవ+అగ్ని, త్రతయంబు= కుంతి అనే అరణిలో పుట్టిన పాండవులనే అగ్నులు 


మూడు; భూరి, నిజ, ద్యుతి, తోడన్‌= గొప్పదైన తమకాంతితో; ఆరంగన్‌= పూర్తిగా; అస్మత్‌+కుల, దురిత+ఉరుతర+అరణ్య, 
దాహము= నా వంశంయొక్క పాపమనే మిక్కిలి పెద్ద అరణ్యాన్ని కాల్చటం; ఉన్నతిన్‌= గొప్పుగా; చేయున్‌= చేయగలవు. 


తాత్సర్యం: కుంతి అనే అరణిలో పుట్టిన మూడుఅగ్నులూ (అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు) తమ 
గొప్పకాంతితో నావంశంయొక్క పాపమనే పెద్దఅరణ్యాన్ని పూర్తిగా దహించివేయగలవు. 


నిశేషం: అలం: రూపకం. కుంతికి పుట్టిన ముగ్గురు కొడుకులు త్రేతాగ్నులనీ, ఆ ముగ్గురూ కురువంశంలో పుట్టిన పాప 
మనే అరణ్యాన్ని దహించివేస్తారనీ, అప్రయత్నంగా ధృతరాష్ట్రుడే అనటంలో - పాండవుల పరాక్రమంమా(త్రమే కాక, వాళ్ళ 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 595 


వ్యక్తిత్వాల పవిత్రత, అంతేకాక మున్ముందు మహాభారతసం[గ్రామంలో ఈ ముగ్గురే కౌరవులను హతమారుస్తారన్న భావికథార్థం, 
14వ పద్యంలోవలె వాచ్యంగా కాకుండా వ్యంగ్యరమణీ యంగా ధ్వనిస్తున్నాయి. 


అర్జునుండు తనయ స్త్ర నిద్యాకౌశలంబు సూపుట (సం.1-125-18) 


వ. అని పొగడుచుండ నర్జునుం డాచార్యుననుమతంబున న స్తలాఘవవైచిత్ర్య ప్రకాశనపరుం డయి యెల్లవారును 
జూచుచుండ. 26 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పొగడుచున్‌+ఉండన్‌; అర్జునుండు; ఆచార్యు+అనుమతంబునన్‌= (ద్రోణాచార్యునియొక్క 
అనుమతితో; అస్త్ర, లాఘవ, వైచిత్య, 'ప్రకాశన, పరుండు+అయి= అస్త్ర విద్యానైపుణ్యంలోని విచిత్రాన్ని (అనగా ఆశ్చర్యకరాలైన 
నానావిధ అస్త్ర విద్యా విన్యాసాలను) ప్రకటించటమే (ప్రధానమైనదానినిగా కలవాడై; ఎల్లవారును= అందరును; చూచుచున్‌+ఉండన్‌= 


చూస్తుండగా. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు పొగడుతూ ఉండగా అర్జునుడు (ద్రోణాచార్యుని అనుమతితో, మం(త్రప్రధానాలైన 
గొప్పగొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలోగల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించటంలో ఆసక్తికలవాడై, అక్కడున్న 
వాళ్ళందరూ చూస్తూ ఉండగా... 


సీ. ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు । వారుణాస్ర్రమున దుర్వారజలము 
ననిలబాణంబున నధికానిలంబును । మేఘాస్త్రమున మహామేఘచయము. 
బుట్టించు మటియును భూమిబాణంబున । భూప్రవిష్ణుం డగు, భూరిఘోర 
శైలబాణంబున శైలరూపము దాల్లు । వీరు డద్భశ్యాస్త్రవిద్యపేర్మి 


తే. దా నద్భశ్యదేహుం డగు దత్‌క్షణంబ । హ్రస్వుం డగు దీర్ష్యు డగు సూక్ష్ముం డగు రయంబు 
తోడ రథమధ్యగతుం డగు ధూర్గతుండు | నగు మహీతలగతు( డగు నద్దుతముగ. 27 


ప్రతిపదార్థం: వీరుండు= వీరుడైన అర్జునుడు; అద్భుతముగ= ఆశ్చర్యకరంగా; ఆగ్నేయశరమునన్‌= అగ్నిసంబంధమైన 
బాణంచేత; అతి, భీకర+అగ్నియు= మిక్కిలి భయంకరమైన నిప్పును; వరుణ+అస్ర్రమునన్‌= వరుణసంబంధమైన అస్ర్రంచేత; 
దుర్‌+వార, జలమున్‌= ఆపటానికి సాధ్యం కాని నీటిని; అనిలబాణంబునన్‌= వాయుసంబంధమైన బాణంచేత, అంటే 
వాయవ్యాస్త్రంచేత; అధిక+అనిలంబును= మిక్కిలిగాలిని; మేఘ+అస్త్రమునన్‌= మేఘసంబంధమైన అస్త్రంచేత; మహా, మేఘ, 
చయమున్‌= పెద్దమేఘాల సమూహాన్ని; పుట్టించున్‌; మణియును= ఇంకా; భూమి, బాణంబునన్‌= భూబాణంచేత; భూ, 
ప్రవిష్ణుండు+అగున్‌= భూమిలో (ప్రవేశించినవాడౌతాడు; భూరి, ఘోర, శైల, బాణంబునన్‌= పెద్దది, భయంకరమైనది అయిన 
పర్వతబాణంచేత; శైల, రూపము= పర్వతరూపాన్ని; తాల్బున్‌= ధరిస్తాడు; అదృశ్య+అస్త్ర విద్య, పేర్మిన్‌= అగుపించకుండ 
చేసే అస్త్రవిద్యలోని అతిశయంచేత; తాను; అదృశ్య, దేహుండు+అగున్‌= అగుపించని దేహం కలవాడౌతాడు; తత్‌+క్షణంబు+ 
అ= ఆ నిమిషాననే; (హ్రస్సు(డు, అగున్‌= పొట్టివాడవుతాడు; దీర్చుండు+అగున్‌= పొడవైనవాడవుతాడు; సూక్ష్యు(డు+అగున్‌= 
సన్నని వాడవుతాడు; రయంబుతోడ= వేగంతో; రథ, మధ్య, గతు(డు+అగున్‌= రథంయొక్క మధ్యానికి వెళ్ళినవాడౌతాడు; 
ధూర్గతుండున్‌+అగున్‌ = నొగలనడుమ ఉన్నవాడవుతాడు; మహీతల, గతుండు+అగున్‌= భూమిమీద ఉన్నవాడౌతాడు. 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆగ్నేయాస్త్రంతో అతిభయంకరమైన అగ్నిని, 
వారుణాస్త్రంతో వారింప సాధ్యంగాని నీటిని, వాయువ్యాస్త్రంచేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రంచేత మహామేఘ 
సమూహాన్ని పుట్టించాడు. అంతేకాక భౌమాస్త్రంచేత భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రంచేత పర్వతరూపాన్ని పొందాడు. 
అదృశ్యాస్త్రంచేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివాడయ్యాడు; పొడుగువాడయ్యాడు; 
సన్ననివాడయ్యాడు; మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు, వెంటనే నొగలపై కూర్చున్నాడు; నేలమీద నిలిచాడు. 


వ. మణియుం బాటెడుసింహవ్యాఘ్రవరాహాదిమృగంబుల ముఖంబులం దొక్కొక్కయ మ్మేసినట్ల యేనేసి యమ్ము 
లతిలాఘవంబున నేసియు, రజ్ఞుసమాలంబితం బయిన గోశ్శంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట 
నేసియు, ని ట్లస్రవిద్యావైచిత్యంబు మెటిసి గదాఖడ్లాది వివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు 
సేయుచున్నంతం, గర్లుండును నిజవిద్యాకౌశలంబు మెజియ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్పాలనంబు 

ణ ల ర 
సేసిన. 28 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; పాటెడు, సింహ, వ్యాఘ్ర, వరాహ+ఆది, మృగంబుల, ముఖంబుల+అందు= పరుగెత్తుతున్న 
సింహం, పెద్దపులి, పంది మొదలయిన జంతువులయొక్క నోళ్ళలో; ఒక్కొక్క; అమ్ము+ఏసినట్టు+అ= బాణాన్ని వేసినవిధంగా; 
ఏనేసి, అమ్ములు= ఐదేసిబాణాలు; అతిలాఘవంబునన్‌= మిక్కిలిసులువుగా; ఏసియున్‌= వేసినతర్వాత; రజ్జు, సమ్‌+ 
ఆలంబితంబు+అయిన= (త్రాటికి చక్కగా వేలాడగట్టబడిన; గో, శృంగంబు+అందు= ఆవుకొమ్మునందు; ఏకవింశతి, శరంబులు= 
ఇరవైఒక్కబాణాలు; వరుసన, నాటన్‌+ఏసియున్‌= నాటుకొనేటట్టు; వేసి; ఇట్టు+అస్త్ర, విద్యా, వైచిత్యంబు= ఈవిధంగా 
అస్త్రవిద్యలోని విచిత్రతను - అంటే అస్త్రవిద్యలోని ఆశ్చర్యకరమైన తన నైపుణ్యాన్ని; మెజసి= ప్రదర్శించి; గదా, ఖడ్గ+ఆది, 
వివిధ+ఆయుధ, దక్షతన్‌= గద, కత్తి మొదలయిన పలువిధాల ఆయుధాలలోని నేర్పును; చూపి; అర్జునుండు; జనులకు+ 
ఆశ్చర్యంబు+ చేయుచున్‌+ఉన్న+అంతన్‌= ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా; కర్గుండును= కర్షుడుకూడా; నిజ, విద్యా, 
paar) [27) [ల 
కౌశలంబు= తనయొక్క విద్యలోని నేర్పును; మెజయన్‌= (ప్రదర్శించుటకు; సమకట్టి= పూనుకొని; రంగ, ద్వారంబునన్‌; 
నిలిచి; భుజా+ఆస్సాలనంబు= భుజం చరచటాన్ని; చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: అంతేకాక పరుగెత్తుతున్న సింహం, పెద్దపులి, పంది మొదలయిన మృగాలనోళ్ళలో ఒక్కొక్క బాణాన్ని 
వేసినట్టు ఐదేసిబాణాలను అతిసులభంగా వేసి, తర్వాత (త్రాటికి వేలాడగట్టబడిన ఆవుకొమ్మున నాటుకొనేటట్లు 
వరుసగా ఇరవయ్యొక్క బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్త్రవిద్యావిచిత్రాలను ప్రదర్శించి, గద, కత్తి 
మొదలయిన అనేకవిధాలైన ఆయుధవిద్యల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులను ఆశ్చర్యపరవశులను చేస్తుండగా; 
కర్షుడు తన విద్యానైపుణ్యాన్ని ప్రదర్శింప పూనుకొని రంగద్వారంలో నిలిచి భుజం చరచగా. 


విశేషం: రంగస్థలంలో పరుగెత్తే సింహాలకు, పెద్దపులులకు (ప్రసక్తి ఎట్లని కొంతకు కొంత సందేహం కలగటం సహజం. 

రంగస్థలం సువిశాలమైన భద్రతకు తగిన ఏర్పాట్టు చేసినప్పుడు ఆయామృగాలను ప్రవేశపెట్టటం అసాధ్యం కాదు. కాని అవి 
థి — ౧ య 

లోహమయాలైన కృత్రిమజంతువులు అనే సూచన కొన్ని సంస్కృత భారత పాఠాలలో ఉన్నట్టు మహాభారత సంశోధితప్రతిలో 

పేర్కొనటం జరిగింది. “భ్రమతళ్చ వరాహస్య లౌహస్యప్రముఖే సమమ్‌ పంచబాణానసంసక్తా సమ్ముమో చైకబాణవత్‌.” 

'లాహస్య' అనటానికి 'భ్రమరస్య, కామస్య, సింహస్య' అనే పాఠాలుకూడా ఉన్నాయి”. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతి, 

పుట.328. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 597 


మ. జనులెల్లం గడుసంభ్రమింప(గ నజస్రంబై భుజాస్పాలన 

ధ్వని శైలప్రకరంబుపై( బడు మహాదంభోళిశబ్దంబొకో 

యన వీతెంచిన( బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో 

ధను వేష్టించిరి తమ్ము లందటును దద్ద్వ్వారంబు వీక్షించుచున్‌. 29 
ప్రతిపదార్థం: జనులు+ఎల్లన్‌= ప్రజలందరు; కడున్‌= మిక్కిలి; సంభ్రమింప6గన్‌= భయపడగా; అజస్రంబు+ఐ= ఎడతెరపిలేని 
దై; భుజా+ఆస్సాలధ్వని= భుజం చరచటంవలన కలిగినశబ్దం; శైల, (ప్రకరంబు, పైన్‌= కొండల సమూహం మీద; పడు= 
పడుతూఉన్న; మహా, దంభోళి, శబ్దంబు+ఒకో= గొప్పవజ్రాయుధంయొక్కశబ్దమా; అనన్‌= అనేటట్టు; వీతెంచినన్‌= రాగా; 
పాండవులు; ద్రోణాచార్యు డాయన్‌= ద్రోణాచార్యుణ్ణి సమీపించటానికి; చనిరి= వెళ్ళారు; తమ్ములు+అందరును= (దుర్యోధనుడి) 
తమ్ములందరు; తద్‌+ద్యారంబు= ఆ వాకిలిని - అంటే ఆ శబ్దం వచ్చినవాకిలిని; వీక్షించుచున్‌= చూస్తూ; సుయోధనున్‌, 
వేష్టించిరి= దుర్యోధనుని చుట్టూ చేరారు. 


తాత్సర్యం: ప్రజలంతా ఎంతో భయపడి ఎడతెరిపిలేనిదై భుజం చరచటంవలన పుట్టిన ఆ శబ్దం, పర్వత 


సమూహంపై పడే మహావజ్రాయుధశబ్దమా అనేటట్టు రాగా, పాండవులు ద్రోణాచార్యుని దగ్గరకు చేరారు. దుర్యోధనుని 
తమ్ముళ్లందరూ శబ్దం వచ్చిన ఆ వాకిలివైపు చూస్తూ దుర్యోధనునిచుట్టూ చేరారు. 


విశేషం: ఆ ధ్వనితీవ్రత కర్టునిహృదయబాధాతీవ్రతను చక్కగా ధ్వనింపచేస్తున్నది. 


వ. అంత. 30 
తాత్సర్యం: అప్పుడు. 
కర్లుడు ప్రవేశించి అర్జును నధిక్షేసించుట (సం. 1-126-2) 

శా. సాలప్రాంశు నిజోజ్జ్వలత్మవచు శశ్వత్కుండలోద్దాసితున్‌ 

బాలార్క ప్రతిమున్‌ శరాసనధరున్‌ బద్దోగ్రనిస్తింశు శౌ 

ర్యాలంకారు సువర్హవర్దు ఘను గర్భాఖ్యున్‌ జగత్మర్ణపూ 

ర్థాలోలద్గుణు( జూచి చూపటు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్‌. 31 
ప్రతిపదార్థం: అచ్చటన్‌= అక్కడ; సాల, ప్రాంశున్‌= మద్దిచెట్టువలె పొడవైనవాడిని; నిజ+ఉత్‌+జ్వలత్‌+కవచున్‌= సహజమై 
మిక్కిలి ప్రకాశిస్తున్న కవచం గలవాడిని; శశ్చత్‌+కుండల+ఉద్భాసితున్‌= శాశ్య్వతాలయిన కుండలాలతో గొప్పగా వెలుగుతున్నవాడిని; 
బాల+అర్క, ప్రతిమున్‌= బాలసూర్యునిపోలినవాడిని; శర+ఆసన, ధరున్‌= ధనుస్సును ధరించినవాడిని; బద్ద+ఉ(గ్ర, ని।స్రింశున్‌= 
కట్టబడిన భయంకరమైన ఖడ్గం కలవాడిని; శౌర్య+అలంకారున్‌= శౌర్యమే అలంకారంగా కలవాడిని; సువర్ల, వర్గున్‌= 
బంగారువన్నెకలవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; జగత్‌+కర్ల, పూర్ణ+ఆలోలత్‌+గుణున్‌= లోకంయొక్క చెవులలో నిండి, 


వ్యాపిస్తున్న గుణాలు కలవాడిని; కర్ల+ ఆఖ్యున్‌= కర్టుడనేపేరు కలవాడిని; చూచి, చూపణు= చూచేవారు; ప్రభూత+ 
ఆశ్చర్యులు+ఐరి= మిక్కిలి ఆశ్చర్యం కలవాళ్ళయ్యారు. 


తాత్పర్యం: మద్దిచెట్టువలె ఎంతో ఎత్తెనవాడు, సహజకవచకుండలాలతో చాలా ఎక్కువగా ్రకాశించేవాడు, 
బాలసూర్యుడిని పోలినవాడు, ధనుస్సును ధరించినవాడు, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకొన్నవాడు, శౌర్యమే 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలంకారంగా కలవాడు, బంగారువన్నెవాడు, గొప్పవాడు, లోకం చెవులలో నిండి వ్యాపిస్తున్న మంచిగుణాలు 
కలవాడు అయిన కర్ణుడిని చూచి (ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు. 


విశేషం: మహాభారతంలో ఇది ఒక ప్రసిద్ద పద్యం; నన్నయనాటకీయరచనకు పతాకవంటిపద్యం. హస్తినాపురరంగమధ్యంలో 
ప్రేక్షకులు చూచిన కర్టునిమహనీయవ్యక్తిత్వాన్ని, దీప్తిని, విజృంభణాన్ని పాఠకుల కంటికి కట్టినట్టు (వ్రాసిన ఛాయాచిత్రంవంటి 
పద్యం. ఇందులోని ఉదాత్తమనోహరశైలి, శార్జూలవృత్తం కర్గుని బౌన్నత్యవిజృంభణలకు చక్కని ఉద్దీపకాలు. నన్నయ 
ప్రసన్నకథాకవితలో స్థిరచిత్రవర్లనశిల్సానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. 17వ పద్యంలోని అర్జునునివర్షనకు ఇది దీటుగా 
నిలుస్తుంది. ప్రసాదమిగ్రితమైన ఓజోగుణం ఈ పద్యరచనలోని విభావవిస్ఫోరకంగా రాణిస్తున్నది. 


వ. కర్ణుండును జనుల నందటి నదల్చి చొత్తెంచి, రంగమధ్యంబున నిలిచి, కలయం జూచి, కృపద్రోణాచార్యులకు 
నమస్కరించి, సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32 


ప్రతిపదార్థం: కర్గుండును= కర్టుడుకూడా; జనులన్‌+అందరన్‌= ప్రజలను అందరినీ; అదల్చి= బెదిరి తొలగిపోయేటట్టు 
చేసి; చొచ్చు+తెంచి= ప్రవేశించి; రంగమధ్యంబునన్‌= రంగమధ్యంలో; నిలిచి= నిలబడి; కలయన్‌+చూచి= అంతటా చూచి; 
కృప, (ద్రోణ+ఆచార్యులకున్‌; నమస్కరించి; సజల, జలధర, ధ్యాన, గంభీర, వచనంబులన్‌= నీటితో కూడిన మేఘంయొక్క 
ఉరుములవలె గంభీరాలైన మాటలచేత; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఆక్షేపించి= అడ్డగించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కర్షుడుకూడా ప్రజలంతా బెదిరి తొలగిపోయేటట్లు చేసి (ప్రవేశించి, రంగమధ్యంలో నిలిచి, అంతటా 
కలయ చూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి, నీటితో కూడిన మేఘం ఉరిమినట్టు గంభీరంగా మాట్లాడుతూ 
అర్జునుడిని అడ్డగించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: ఇది కర్టునిచల(ద్రూపవర్లన; నన్నయనాటకీయరచన, కర్ణుడు జనులందరిని అదల్సి (ప్రవేశించటం, రంగమధ్యంలో 
నిల్చి కలయచూడటం, కృషద్రోణాచార్యులకు నమస్కరించటం, అర్జునునికి అడ్డంగా నిలబడి గంభీరస్వరంతో మాట్లాడటం 
- భావుకుడైన పాఠకుడు చలనచి(త్రంలోవలె ఈ వచనంలో దర్శించవచ్చును. 


క. నీవ కడునేర్చుకాండవు | గా వలవదు; వీని గొన్ని గబిచితి మేమున్‌ 

నీవిద్యలెల్లం జూపుదు । మే వీరుల సూచి మేలుమే లని పొగడన్‌. 33 
ప్రతిపదార్థం: నీవు+అ= నీవే; కడున్‌= మిక్కిలి; నేర్పుకాండవు= నేర్చినవాడివి; కావలవదు= కానక్కరలేదు; ఏమున్‌= మేము 
కూడ; వీనిన్‌= ఈ విద్యలను; కొన్ని= కొన్నింటిని; కజచితిమి= నేర్చుకొన్నాము; ప విద్యలు+ఎల్లన్‌= నీవు చూపించిన విద్య 
లన్నింటిని; వీరులు+అ= వీరులైనవారే; చూచి; మేలు; మేలు; అని; పొగడన్‌= కొనియాడగా; చూపుదుము+ఎ= చూపుతాంకదా! 


తాత్సర్యం: నీవే పెద్దనేర్సరి కానక్కరలేదు. మేముగూడా ఈ విద్యలు కొన్ని నేర్చి ఉన్నాం. నీవు చూపిన అన్ని 
విద్యలు - ఈ సామాన్యజనులు కాదు - వీరులైనవాళ్ళుకూడా చూచి మేలు మే లని పొగడేటట్లు చూపుతాం గదా! 


విశేషం: ఇది నన్నయనాటకీయసంభాషణ, కర్షునిస్వభావానికి అద్దంపట్టే సంభాషణ. స్వాతిశయంవైపు మొగ్గుతున్న అతని 
ఆత్మవిశ్వాసాన్ని, అర్జునమాత్సర్యంవైపు మొగ్గుతున్న అతనివిద్యాస్సర్దను ధ్వనింపజేయటం ఇందులో చూడవచ్చు. అధిక్షేపోక్తికి 
ఇదొక చక్కని ఉదాహరణం. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 599 


క. అనిన నినతనయుపలుకులు । జనులకు విససయము, సవ్యసాచికి. గోపం 
బును సిగ్గును, మటి దుర్యో | ధనునకు( బ్రీతియును జేసి. దత్‌క్షణమాత్రన్‌. 34 


పతిపదార్తం: అనినన్‌= అని అనగా; ఇన, తనయు, పలుకులు= సూరునికుమారుడైన కర్తునిమాటలు; జనులకు; 
' న్‌ ఇ స్ట్‌ ధన కర్ణ 

విస్మయము= ఆశ్చర్యాన్ని; సవ్యసాచికిన్‌= అర్జునునికి; కోపంబును= కోపాన్ని; సిగ్గును; మజి= మరియు; దుర్యోధనునకున్‌; 
ప్రీతియును= సంతోషాన్నీ; తద్‌+క్షణ, మాత్రన్‌= ఆ నిమిషంలోనే; చేసెన్‌= కలుగజేశాయి. 


తాత్సర్యం: కర్గునిమాటలు ఆ క్షణాన ప్రజలకు ఆశ్చర్యాన్నీ, అర్జునునికి కోపాన్నీ, సిగ్గునూ, దుర్యోధనునికి 
సంతోషాన్నీ కలిగించాయి. 


విశేషం: అలం: ఉల్లేఖం; చూపరులకు కర్లుని భుజస్సాలనం భయాన్నీ, ఆకారం అద్భుతాన్నీ కలిగించాయి. అనుకోని 
విధంగా అతడు అర్జునుణ్ణి ధిక్కరించి పలికిన మాటలు వివిధవ్యక్తులకు వివిధభావాలు కలిగించాయి. (ప్రజలకు అసంభవమైనది 
సంభవమైనట్టు ఆశ్చర్యం కలిగించాయి. తనకు ఎవ్వరూ సాటిలేరని అనుకొంటున్న అర్జునునికి కోపాన్నీ, సిగ్గునూ కలిగించాయి. 
పాండవమధ్యమునితో దృీటెన వీరుడు తనవైపు లేడని నిరాశతో ఉన్న దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించాయి. 


వ. అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి కర్టుం డర్దునుచూపిన యస్ర్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబున( జూపిన 
జూచి, దుర్యోధనుండు దానుం దమ్ములును గర్జునిం గౌంగిలించుకొని “నాతో బద్దసఖ్యుండ వయి నాకును 
బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులను నీవును నుపయోగింపు' మనిన 'నట్ల చేయుదు' నని కర్ణుం 
డాతనితోడి యిష్టసఖిత్వంబున కొడంబడి, 'యిమ్మూంగిన రాజలోకంబును నీవును జూడ( బార్జుతో 
ద్వంద్వయుద్ధంబు చేయవలయు' ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్టుం డి ట్లనియె. ౩5 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ద్రోణునిచేతన్‌; అనుజ్ఞాతుండు+అయి= అనుమతింపబడినవాడై; కర్ణుండు; అర్జునుడు, 
చూపిన= అర్జునుడు (ప్రదర్శించిన; అస్త్ర, విద్యా, విశేషంబులు+ఎల్లన్‌= అస్త్రవిద్యలోని (ప్రత్యేకతలన్నింటిని; అ(శ్రమంబునన్‌= 
శ్రమలేకుండ - సులభంగా; చూపినన్‌= చూపగా; చూచి; దుర్యోధనుండు; తానున్‌= తానునూ; తమ్ములును= తమ్ములున్నూ; 
కర్గునిన్‌; కౌంగిలించుకొని; నాతో (దుర్యోధనుడితో); బద్దసఖ్యుండవు+అయి= కట్టబడినస్నేహం కలవాడివై; నాకును; 
బాంధవులకును= చుట్టాలకూ; హితంబు+చేసి= మేలుచేసి; నా, రాజ్యభోగంబులను; నీవును= నీవు కూడా; ఉపయోగింపుము= 
వినియోగించుకొమ్ము; అనినన్‌= అని అనగా; అట్టు+అ= అట్టే; చేయుదును= చేస్తాను; అని= ఆ విధంగా; కర్షుండు; 
అతనితోడన్‌= దుర్యోధనునితో; ఇష్టసఖిత్వంబునకు= ఇష్టమైన స్నేహానికి; ఒడంబడి= ఒప్పుకొని; ఈ+మూగిన, రాజ, 
లోకంబును= ఈ చేరిన రాజుల సమూహమూ; నీవును= నీవూ; చూడన్‌= చూస్తుండగా; పార్టుతో= అర్జునునితో; ద్వంద్వ, 
యుద్దంబు= జతగా పోరాడేయుద్దం; చేయవలయున్‌= చేయాలి; అనినన్‌= అనగా; ధార్తరాష్ట్ర, మధ్యంబునన్‌+ఉన్న= 
ధృతరాష్ర్రునికుమారులైన కౌరవులమధ్యన ఉండే; ఆ+కర్టున్‌; చూచి; పార్టుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అప్పుడు ద్రోణుడు అనుమతించగా కర్టుడు, అర్జునుడు చూపిన అస్త విద్యావిశేషాలన్నీ అతి సులభంగా 
చూపాడు. అది చూచి దుర్యోధనుడు - తాను, తమ్ములు కర్గుణ్ణి కౌగలించుకొని, 'నాతో చెలిమి చేసి నాకు, 
బంధువులకు మేలు కూర్చి, నా రాజ్యభోగాలు నీవుగూడా అనుభవించు” మని అన్నాడు. కర్షుడు అట్లే అని అతనితో 
స్నేహంచేయటానికి సమ్మతించి, “ఇక్కడ చేరిన ఈ రాజసమూహం, నీవూ చూస్తుండగా అర్జునునితో ద్వంద్వయుద్దం 
చేయా” లని అన్నాడు. అప్పుడు కౌరవులమధ్యనున్న ఆ కర్గుడిని చూచి అర్జునుడు ఇట్లా అన్నాడు. 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'నా రాజ్యభోగంబులను నీవు నుపయోగింపుము” - అనే దానికి 'నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యంబు...” 
అనే పాఠాంతరం కొన్నిప్రతులలో ఉన్నది. మూలం: అహం చ కురురాష్ట్రం చ యభేచ్చ ముపభుజ్యతామ్‌ (పి.పి.యస్‌. (ప్రతి, 
పుట. 850) - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత (ప్రతి, పుట. 330. 


క. పిలువంగంబడక సభలకు । బలిమిం జని పలుకు పాపభాగుల లోకం 
బులకు6 జన వే(డి పలికెదు । పలువ! యెజుంగవు పరాత్మపరిమాణంబుల్‌. 36 


ప్రతిపదార్థం: పిలువంగన్‌+పడక= పిలువబడకుండ - ఆహ్వానం లేకుండా; సభలకున్‌= సభలకు; బలిమిన్‌= బలంతో; 
చని=వెళ్ళి; పలుకు= మాట్లాడే; పాప, భాగుల, లోకంబులకున్‌= పాపం పొందినవాళ్ళలోకాలకు, చనన్‌= వెళ్ళటానికి, వేండి= 
కోరి; పలికెదు= మాటాడుతున్నావు; పలువ= దుర్మార్గుడా; పర+ఆత్మ, పరిమాణంబుల్‌= ఎదుటివాళ్ళయొక్క, నీయొక్క 
కొలదులు; ఎబుంగవు= తెలియవు. 


తాత్పర్యం: పిలుపు లేకుండానే సభలకు బలగర్వంతో వెళ్ళి, నోటికివచ్చినట్టు మాట్లాడే పాపాత్ములు వెళ్ళే లోకాలకు 
(నరకాలకు) పోవాలనుకొని మాట్లాడుతున్నావు. దుర్మార్గుడా! నీవు ఎదుటివాళ్ళకొలది, నీ కొలది తెలియనివాడవు. 


క. అనిన విని పార్టునకు ని । ట్లనియె నినాత్మజుండు 'దుర్దలాశ్వాసక్షే 

పనిబంధమ్ములు వలుకక । ఘననిశితాస్త్రములం బలుక( గడంగుము నాతోన్‌'. 37 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఇన+ఆత్మజుండు= సూర్యునియొక్క కుమారుడైన కర్ణుడు; పార్టునకున్‌= అర్జునునితో; 
ఇట్టు+అనియెన్‌; నాతోన్‌=నాతో; దుర్‌+బల+ఆశ్యాస, క్షేప, నిబంధమ్ములు= బలహీనులను ఊరడించటంకోసం కాలంపుచ్చే 
మాటలు; పలుకక; ఘన, నిశిత+అస్త్రములన్‌= గొప్ప వాడియైన బాణాలతో; పలుకన్‌= పలకటానికి; కడంగుము= ప్రయత్నించుము. 
తాత్సర్యం: అర్జునునిమాటలు విని కర్షుడు - 'బలహీనులను ఊరడించటానికి చెప్పేమాటలు మాని, గొప్ప 
పదునైనబాణాలతో మాట్లాడుము” అని పలికాడు. 
విశేషం: దుర్భలాశ్వా సక్షేపనిబంధమ్ములు - అనే దానికి మూలం: “సంక్షేపైః దుర్చలాశ్వాసైః శరైః కథయ భారత” - 
శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట 330. 'చేతకానివారికి సంతోషం కలిగించే పొల్గుమాటలు కట్టిపెట్టి, వాడిబాణాలతో 
సమాధానం చెప్పుము” - అని పలికిన కర్గునివాక్యంలో అత్యంతతిరస్కృతవాచ్యధ్వని ఉన్నది. బాణాలతో పలకటం - అనేది 


లక్ష్యార్థవిశేషం. “అర్జునా! నీవలె నేను వాచాశూరుడిని కాదు. కార్యశూరుడిని. మాటలతో కాలం వ్యర్థం చేయక చేతనైతే 
యుద్దం చేయుము” అన్నది కర్షుని అధిక్షేపం. 
ఠా లం ల 


క. ఈ రంగభూమి యస్త్రవి । శారదు లగువారి కల్ల సామాన్యముగా 
కారయ వీరికి. జొర నగు । వీరికి గా దను విచారవిషయము గలదే?. 38 
ప్రతిపదార్థం: ఆరయన్‌= విచారిస్తే, ఈ, రంగ, భూమి; అస్త్ర, విశారదులు+అగు, వారికి+ఎల్లన్‌= అ(స్రాలలో నేర్పరులైనవారి 


కందరికి; సామాన్యము, కాక= సమానం కాకుండా; వీరికిన్‌= వీళ్ళకు; చొరన్‌+అగున్‌= ప్రవేశించవచ్చు; వీరికిన్‌= వీళ్ళకు; 
కాదు+అను= ్రవేశించకూడదనే; విచార, విషయము= ఆలోచించదగిన అంశం; కలదే= ఉన్నదా? 


తాత్పర్యం: విచారించి చూస్తే ఈ రంగభూమి అస్త్రవిద్యావేత్తలందరికి సమానం గాకుండా - వీళ్ళకు ప్రవేశం 
ఉన్నది, వీళ్ళకు ప్రవేశం లేదు అని విచారించవలసింది ఏమైనా ఉన్నదా? 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 601 


వ. అని గర్వించి దుర్యోధనానుమతంబున( బార్జుతో ద్వంద్వయుద్దంబు సేయంబూని రణసన్నద్దుం డయి 
రవితనయుండు రంగమధ్యంబున నున్నంత, నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత 
కాలానలుండునుంబోలె( బ్రతిఘటించి నిలిచిన. 39 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; గర్వించి= పొగరుతోకూడి; దుర్యోధన+అనుమతంబునన్‌= దుర్యోధనునియొక్క అనుమతితో; 
పార్టుతో= అర్జునునితో; ద్వంద్వయుద్దంబు= ఇద్దరు ఒకరితో ఒకరు చేసేయుద్దం; చేయన్‌= చేయటానికి; పూని= ప్రయత్నించి; 
రణ, సన్నద్దుండు+అయి= యుద్దంకోసం బాగా సిద్దమైనవాడై; రవి, తనయుండు= సూర్యునియొక్క కుమారుడైన కర్టుడు; 
రంగమధ్యంబునన్‌= రంగమధ్యంలో; ఉన్న+అంతన్‌= ఉండిన సమయంలో; అర్జునుండును=అర్షునుడు కూడా; ఆచార్య, 
భ్రాతృ, చోదితుండు+ఐ= గురువులచేత, సోదరులచేత పురికొల్పబడినవాడై; యుగ+అంత; కాల+అనలుండునున్‌, పోలెన్‌= 
ప్రళయకాలంలోని అగ్నివలె; ప్రతిఘటించి=ఎదిరించి; నిలిచినన్‌= నిలువగా. 


తాత్సర్యం: అని కర్టుడు గర్వపడి దుర్యోధనుని అనుమతితో - అర్జునునితో ద్వంద్వయుద్దం చేయటానికై సిద్దమై 
రంగమధ్యంలో ఉండగా, గురువులచేత, సోదరులచేత (ప్రేరేపింపబడినవాడై అర్జునుడు ప్రళయకాలాగ్నివలె ఎదిరించి 


నిలువగా. 


విశేషం: కర్ణుడు రంగప్రవేశం చేయగానే కురుకుమారులు రెండు వర్గాలుగా చీలిపోవటం కళ్ళకు కట్టినట్లు అందరికి 
అగుపించింది. కర్గునికి మిత్రుడు, గురువు, దైవం అన్నీ దుర్యోధనుడే. అర్జునునికి గురువులు, సోదరులు మార్గదర్శకులు. 
పాండవులకు పెద్దలున్నారు. దుర్యోధనుడు తనకు తానే పెద్ద. అర్జునునిది ధర్మనిర్ల్ణయం. కర్గునిది, దుర్యోధనునిది 
స్వయంనిర్లయం. ఇక ముందు కథలో ఈధోరణి ఇంతే! భావికురుకుమారవిభేద(క్రమానికి ఇది నాంది. 


కరార్తునుల ద్వంద్వయుద్దము (సం.1-126-23) 
Boks యి 

మ. జనితామర్నణు6 డంతం బార్జుపయి( బర్జన్యాస్త్ర మక్కర్ణుం డే 

సె; నపారం బయి భూనభోంతరము. దజ్జీమూతయూథంబు గ 

ప్పెనం దద్దాంతతిరోహితాపఘను. డై బీభత్సుం డుందెన్‌; విరో 

చను డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కు దై. 40 
ప్రతిపదార్థం: జనిత+అమర్షణు(డు= పుట్టబడినకోపం గలవాడు; ఆ+కర్లుడు; అంతన్‌= అప్పుడు; పార్టు, పయిన్‌= 
అర్జునునిమీద; పర్దన్య+అ స్రము= మేఘాస్తాన్ని; ఏసెన్‌= వేశాడు; తత్‌+జీమూత, యూథంబు= దానియొక్కమేఘాలసమూహం; 
అపారంబు+అయి= హద్దు లేనిదై; భూ, నభస్‌+అంతరమున్‌= భూమ్యాకాశాల మధ్యప్రదేశాన్ని; కప్పినన్‌= కప్పివేయగా; 
బీభత్సుండు= అర్జునుడు; తద్‌+ధ్యాంత, తిరోహిత+అపఘనుండు+ఐ= ఆ చీకటిచేత మరుగుపడినదేహం కలవాడై; ఉండెన్‌; 
విరోచనుండు= సూర్యుడు; సంటప్రీత, చేతస్కు(డు+ఐ= మిక్కిలి ఆనందించిన మనస్సు కలవాడై; ఆత్మ, ద్యుతిన్‌= తన 
యొక్కకాంతిని; సుతుపైన్‌= కుమారుని (కర్ణుడి) మీద; విస్తరించెన్‌= (ప్రసరించాడు. 
తాత్సర్యం: కర్షుడు కోపంతో అర్జునునిమీద మేఘాస్రాన్ని ప్రయోగించాడు. అంతులేని మేఘసమూహం 
భూమ్యాకాశమధ్య(ప్రదేశాన్ని కప్పివేయగా అర్జునుడు ఆ చీకటిలో మరుగుపడిపోయాడు. సూర్యుడు సంతోషించి 
కుమారుడైన కర్గునిమిద తనకాంతిని ప్రసరించాడు. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'తద్దాంత తిరోహితాపఘనుడై బీభత్సు డుండెనో - అనేదానికి - తద్దాంతము వాయ వాయుశరముం బీభత్సు 
డేసెన్‌ - అనే పాఠాంతరమున్నది. మూలం: మేఘచ్చాయోపగూఢస్తు తతో౭_దృశ్యత పాండవః | సూర్యాతప పరిప్వక్తు కర్టో౭_పి 
సమదృశ్యత. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.331. 


వ. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందను లందటు( గర్టువలన నుండిరి; భీష్మద్రోణకృప పాండవులు 

పార్టువలన నుండి రంత. 41 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దుర్యోధనున్‌+తొట్టి= దుర్యోధనుడు మొదలుకొని; ధృతరాష్ట్రనందనులు+ 
అందజున్‌= కౌరవులందరూ; కర్షువలనన్‌= కర్గునివైపు; ఉండిరి; భీష్మ, (ద్రోణ, కృప, పాండవులు; పార్టువలనన్‌= అర్జునునివైపు; 
ఉండిరి; అంతన్‌= అటుపై. 


తాత్పర్యం: ఆ సమయంలో ఒకవైపు దుర్యోధనుడుమొదలు ధృతరా్ష్టునికొడుకులంతా కర్షునిపక్షంలో నిలిచారు. 
మరొకవైపు భీష్ముడు, ద్రోణుడు, పాండవులు అర్జ్హునునిపక్షంలో నిలిచారు. అప్పుడు. 


క, రవిసుతపార్చులఘోరా । హవమునకును వెబిచుచున్నయది కుంతి తదు 
ద్దవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగు6 దనూజు( జూడ గానక వంతన్‌. 42 


ప్రతిపదార్థం: రవిసుత, పార్టుల, ఘోర+ఆహవమునకును= కర్ణార్డునులయొక్క భయంకరమైన యుద్దానికి; వెజచుచున్‌+ఉన్న, 
అది, కుంతి= భయపడుతూన్న కుంతీదేవి; తత్‌+ఉద్భవ, ఘనతర, శర, తిమిర+ఓఘ, వృత+అంగున్‌= దానినుండి పుట్టిన 
చాలాగొప్పదైన బాణంవలన కలిగిన చీకట్ల సమూహంచేత కప్పబడిన దేహం గలవాడిని; తనూజున్‌= కుమారుడిని, అర్జునుని; 
చూడన్‌+కానకన్‌= చూడలేక; వంతన్‌= దిగులుతో. 


తాత్సర్యం: కర్ణార్ణునులద్వంద్వయుద్దం చూచి భయపడుతూన్న కుంతి, కర్లునిపర్దన్యా స్తం (మేఘాస్త్రం) వలన 
కలిగినచీకట్టసమూహంచేత కప్పబడి, అర్జునుడు అగుపించకపోగా అప్పుడు. 


క. ధృతి దటి(గి మెహమూర్దా। న్విత యైనను సంభ్రమించి విదురు(డు ప్రత్యా 

గతజీవ€ జేసి నప్పద | యతిశీతలచందనోదకాసేకమునన్‌. 43 
ప్రతిపదార్థం: ధృతి= ధైర్యం; తజింగి= తగ్గి; మోహ, మూర్చా+అన్విత+ఐనను= మోహంవలన, మూర్చతో కూడుకొన్నది 
కాగా; విదురుడు; సంభ్రమించి= త్వరపడి; అప్పుడు+అ= అప్పటికప్పుడే; అతి శీతల, చందన+ఉదక+ఆసేకమునన్‌= మిక్కిలి 
చల్లని గంధపునీళ్లను చల్లటంచేత; (ప్రతి+ఆగత, జీవన్‌= మరలివచ్చిన (ప్రాణం గలదాన్నిగా; చేసెన్‌. 
తాత్సర్యం: ధైర్యం తగ్గి, మోహంతో కుంతీదేవి మూర్చిల్లగా, విదురుడు వెంటనే చల్లనిగంధపునీళ్లను చలి ఆమెకు 

tm MN ౧ ౧ లా లా 

ప్రాణం మళ్ళీ వచ్చేటట్లు చేశాడు. 


విశేషం: కుంతీదేవి పుత్రవాత్సల్యాన్ని వ్యక్తంచేయటంలో (ప్రదర్శించే ఉద్విగ్నప్రవృత్తిని ఈ సన్నివేశం మరొకసారి ధ్వనింప 
చేస్తున్నది. మూర్చ అన్నది సాత్తికభావంవంటిది. వాత్సల్యం హర్షంతో ఉప్పొంగితే పాలధారలు, ఆనందబాష్పాలు (21వపద్యం); 
భయభావంతో ఉప్పొంగితే మూర్చిల్లటం - అనేవి సాత్తికచేతనను వ్యక్తంచేస్తున్నాయి. వస్తుధ్వనిని రసధ్వనికి అంగంగా పోషించే 
కథాకథనళిల్పమిది. (సంపా.) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 603 

వ. అంత నర్జునుం దనిలబాణంబున నమ్మేఘపటలంబు పటివనేసి యాదిత్యసమతేజుం డయి యుండె; నంత 
విదురదర్శితు లైన యక్కర్ణార్డునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వయుద్దసమాచార 
నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్ధణ నడుమ నిలిచి కర్టున కి ట్లనియె. 44 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అర్జునుండు; అనిల, బాణంబునన్‌= వాయవ్యాస్త్రంచేత; ఆ+మేఘ, పటలంబు= ఆ 
మేఘాల సమూహాన్ని; పజవన్‌+ఏసి= పారిపోయేటట్టు కొట్టి; ఆదిత్య, సమ, తేజుండు+అయి= సూర్యునితో సమానమైన 
కాంతి కలవాడై; ఉండెన్‌; అంతన్‌= తర్వాత; విదుర, దర్శితులు+ఐన= విదురునిచేత చూపబడినవారైన; ఆ+కర్ష+అర్జునులన్‌; 
చూచి; కుంతి; సంతసిల్లెన్‌= సంతోషించింది; అపుడు; ధర్మ విదుండు= ధర్మం తెలిసినవాడు; అఖిల, ద్వంద్వ, యుద్ద, 
సమాచార, నిపుణుండు= అన్ని ద్వంద్వయుద్దాలను చక్కగా నడపటంలో నేర్పరి అయినవాడు; కృపాచార్యుండు; ఆ+ఇద్దజ, 
నడుమన్‌= ఆ ఇద్దరిమధ్య; నిలిచి; కర్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అప్పు డర్టునుడు వాయవ్యాస్రాన్ని ప్రయోగించి, ఆ మేఘసమూహాన్ని పారద్రోలి, సూర్యునివలె వెలుగుతూ 
నిలిచాడు. విదురుడు చూపిస్తే ఆ కర్ణార్దునులను కుంతి చూచి సంతోషించింది. ధర్మజ్ఞుడూ, ద్వంద్వయుద్దాలను 
చక్కగా నడపటంలో నిపుణుడూ అయిన కృపాచార్యుడు ఆ కర్ణార్దునులనడుమ నిలిచి కర్టునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: కరార్లును లిదరికీ తల్లి కుంతి. వాళ్ళిద్దరి ద్వంద్వయుద్దం చూచి జనులంతా పొందే స్పందన ఒక యెత్తు; ఆ తల్లి 
లజ యలు (39) యలు ఠా క! £9 

పొందే స్పందన ఒకయెత్తు అని కథనశిల్పం చెపుతున్నది. కర్గునిమేఘాస్ర్రంవలన అర్జునుడు కప్పివేయబడటం చూచి 
ఓర్చుకోలేక మూర్చితురాలైంది. మబ్బులు వీడినతరువాత అర్జునుడిని చూచి ఆనందించింది. అర్జునుడు లోకానికి తెలిసిన 
కుంతికొడుకు. కర్షుడు తెలియనికొడుకు. ఇద్దరినీ చూచి రెండుకన్నులతో సంతోషించటం సార్ధకం. ఈ సన్నివేశం భావికథలో 
పాండవులను కర్షుడు చంపుతాడేమో అన్న భయంతో ఆమె అతడిని రహస్యంగా వరంకోరే ఘట్టానికి బీజప్రాయంగా 
భాసిస్తుంది. 
చ. కురుకులజుండు పాండునకు( గుంతికి. బు త్రుడు, రాజధర్మబం 

ధురచరితుండు; నీ వితనితోడ రణం బొనరించెదేని వి 

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పినన్‌ 

దొరయగుదేని నీ కెదిరి దోర్టలశక్తి నితండు సూపెడిన్‌. 45 
ప్రతిపదార్థం: కురు, కులజుండు= కురువంశంలో పుట్టినవాడు; పాండునకున్‌= పాండురాజుకు; కుంతికిన్‌; పుత్రుడు; రాజ, 
ధర్మ బంధుర, చరితుండు= రాజధర్మంచేత ఒప్పిన నడవడి కలవాడు; నీవు; ఇతనితోడన్‌= ఈ అర్జునునితో; రణంబు= 
యుద్దం; ఒనరించెదు+ఏని= చేసేటట్లయితే; విస్తరముగన్‌= వివరంగా; నీదు, వంశమును; తల్లిని, తండ్రిని= తల్లిదండ్రుల్ని; 
చెప్పు= చెప్పుము; చెప్పినన్‌= అట్లా చెప్పితే; దొర+అగుదువు+ఏని= సమానుడవైతే, క్షత్రియుడవైతే; ఇతండు= ఈ అర్జునుడు; 
నీకున్‌+ఎదిరి= నీకు ఎదురు నిలిచి; దోస్‌+బల, శక్తిన్‌= భుజబలశక్తిని; చూపెడిన్‌= చూపగలడు. 


తాత్సర్యం: అర్జునుడు కురురాజువంశంలో పుట్టినవాడు. పాండురాజుకు, కుంతీదేవికి పుత్రుడు. రాజధర్మంచేత 
ప్రకాశించేప్రవర్తన కలవాడు. నీవు ఇతనితో యుద్దం చేయదలిస్తే నీవంశాన్నీ, తల్లిదండ్రులనూ వివరంగా చెప్పుము. 
సమానుడవైతే ఇతడు నిన్నెదిరించి భుజశక్తి చూపిస్తాడు. 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: శబ్దశక్తిమూలధ్వనికి ఈ పద్యం అమూల్యోదాహరణం. కృపాచార్యుడు పలికిన వాక్యాలలో 'కులి, 'రాజు, “దారి 
- అనే మూడు శబ్దాలు సాభిప్రాయాలు. కులమంటే వంశమనీ, వర్లమనీ రెండర్జాలున్నాయి. అర్జునుడు కురువంశానికీ, 
వాళ్ళకులానికీ (క్షత్రియవర్లం) చెందినవాడు; రాజశబ్దానికి రాజ్యంచేసేవాడనీ, క్షత్రియుడనీ అర్జాలేర్పడతాయి. వంశాన్ని తల్లిని 
తండ్రిని పేర్కొని నీవు దొరవు (క్షత్రియుడవు, రాజువు, సమానమైనవాడవు)గా నిరూపించుకొను మని కృపాచార్యుడు కర్ణుడిని 
అడిగాడు. దొర శబ్దంలోని ప్రభువు అనే అర్థాన్ని గ్రహించి, దుర్యోధనుడు ఆ కర్గుడిని అంగరాజ్యాధిపతిని చేస్తాడు. 
పరా(క్రమంలో అర్జునునితో కర్ణుడు సమానమని సూచించాడు. తల్లిదం[డ్రులు, కులం అనే అంశాలను శూరులపట్ల్ట 
పట్టించుకొనకూడదని వారించాడు. 'అనిలజ' అని భీముడిని ఎత్తిపొడిచాడు. ఈ పద్యంలోని రమణీయమైన వ్యంగ్యార్థమంతా 
'దొరి అనే శబ్దప్రయోగంమీద అధారపడి ఉన్నది. ప్రభువనే అర్థం వాచ్యంలో, సమానుడనే అర్థం వ్యంగ్యంలో స్ఫురిస్తుంది. 
'వివాహళ్చ వివాదళశ్ళ సమయోరేవ శోభతే” అనే న్యాయం ధ్వనిస్తుంది. భావికథకు అదే మూలమౌతుంది. కాబట్టి ఇది 
శబ్ద శక్తిమాలధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లిదండ్రులసంగతి తెలుసు.. సన్నివేశంలో ఉన్నవారికి తెలియదు. 
కర్గ్టునిస్థితి పరితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రసవిషయకమైన రహస్యం. (సంపా.) 


వ. అనిన విని కర్లుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు 
ణ ళ్‌ ౧ 

గృపున కి ట్లనియె. 46 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; కర్టుండు; తన, కులంబును; తల్లి, దండ్రులను; చెప్పన్‌= చెప్పటానికి; సిగ్గుపడి; 


తలవాంచి= తలనువంచి; ఉన్నన్‌= ఉండగా; దుర్యోధనుండు; కృపునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని కర్ణుడు తన కులాన్నిగురించి, తల్రిదండ్రులనుగురించి చెప్పటానికి సిగ్గుపడి, తలవంచుకొని 
ఉండగా చూచి దుర్యోధనుడు కృపాచార్యునితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: కర్ణుడు తాను సూతనందనుడననీ, రాధేయుండననీ చెప్పటానికి సిగ్గుపడి ఊరుకొనటమే ప్రకరణౌచిత్యం. అత 
డెవరి కొడుకో పరితకు తెలుసు. పెంచినతండ్రిని తండ్రిగా చెప్తుకొనటం అవమానంగా భావించాడని తలంచటం ఉచితం 
కాదు. తనను పెంచిన తల్లిదండ్రులు వంశగౌరవంలో కుంతీపాండురాజులతో సమానులు కారని చెప్పటం కర్షునికి ఇష్టం 
లేదు. అందువలన సిగ్గుపడి ఊరుకొన్నాడు. 


క. కులముగలవాండు, శౌర్యము । గలవాండును, నధికసేన గలవాండును, భూ 
తలమున రా జను నామము । విలసిల్లంగం దాల్లు మూండువిధముల పేర్షిన్‌. 47 
ప్రతిపదార్థం: కులము, కలవాండు; శౌర్యము, కలవాండునున్‌= పరాక్రమం కలవాడును; అధిక, సేన, కలవాండును= ఎక్కువ 


సేన కలవాడును; భూతలమునన్‌= భూమిమీద; పేర్మిన్‌= గొప్పగా; మూడు విధముల; రాజు+అను, నామమున్‌= రాజు అనే 
సేరును; విలసిలంగన్‌= ఒప్పుగా; తాల్బున్‌= ధరిసాడు. 
౧ నాలి 


తాత్పర్యం: కులమున్నవాడు, శౌర్యమున్నవాడు, అధికసేనాబలమున్నవాడు, భూమిమీద మూడువిధాల రాజనే పేరు 


గొప్పగా పట్టుకొంటున్నాడు. 


విశేషం: కృపాచార్యుడు పేర్కొన్న 'దొరి అనే పదానికి రూఢిలో ఉన్న అర్థాలు చెప్పి, కర్ణుని దొరతనాన్ని నిలపటానికి 
దుర్యోధనుని ప్రయత్నం ఇది. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 605 


తే. రాజవరు€ దైన పార్టుతో రాజు గాని । యూత డని సేయంాం దగడేని వీని 
నెల్లవారును జూడంగ నీక్షణంబ । రాజుం జేసిద నే నంగరాజ్య మిచ్చి. 48 


ప్రతిపదార్థం: రాజ, వరుండు+ఐన, పార్టుతో= రాజులలో శ్రేష్టుడైన అర్జునునితో; రాజు, కాని, ఈతండు= రాజు కానట్టి 
ఈ కర్గుడు; అని= యుద్దం; చేయంాన్‌= చేయటానికి; తగండు+ఏని= తగనివాడైతే; వీనిన్‌= ఈ కర్టుడిని; ఎల్ల, వారును= 
అందరును; చూడంగన్‌= చూస్తూఉండగా; అంగరాజ్యము+ఇచ్చి; నేను; రాజున్‌+చేసెదన్‌= రాజుగా చేస్తాను. 


తాత్సర్యం: రాజ(్రేష్ణుడైన అర్జునునితో - రాజు కానట్టి ఈ కర్గుడు యుద్దం చేయటానికి తగనివాడైతే అందరూ 
చూస్తుండగా ఇతనికి నేను అంగరాజ్యమిచ్చి, రాజుగా చేస్తాను. 


దుర్యోధనుడు కర్లుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట (సం. 1-126-36) 


వ. అని యప్పుడ భీష్మదృతరా ప్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రా 
యుతంబు దానంబు సేసి 'యంగరాజ్యంబునకు వీ. డర్లుం డయ్యెడ। మను బ్రాహ్మణవచనంబు వడసి, కర్లుం 

లౌ ష్‌ ణ 
గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినం గర్గుండును మణిమకుట కేయూర హారాది భూషణ 
భూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడం గురుపతి కి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; అప్పుడు+అ= అప్పటికప్పుడే; భీష్మ ధృతరాషులకున్‌= భీష్మునికి, ధృతరాష్ట్రునికి; 
చెప్పి= తెలిపి; వారి, అనుమతంబునన్‌= వారి అనుమతితో; మహామహీసుర, సహ(స్రంబునకున్‌= ఉత్తములయిన (బ్రాహ్మణులు 
వేయిమందికి; గో, సహ(స్ర+అయుతంబు= కోటిఆవులను [అయుతము= 10వేలు; సహస్ర అయుతము 1000౫ 10,000= 
1,00,00,000(కోటి);] దానంబు; చేసి; అంగ, రాజ్యంబునకున్‌; వీయ= ఈతడు - ఈ కర్గ్గుడు; అర్హుండు+అయ్యెడము= 
తగినవాడు అయ్యెడుగాక; అను= అనునట్టి; బ్రాహ్మణ, వచనంబు= (బ్రాహ్మణులయొక్క మాట; పడసి= పొంది; కర్లున్‌= 
కర్ణుణ్ణి; కాంచన, పీఠంబునన్‌= బంగారు సింహాసనంమీద; ఉనిచి= ఉంచి; అంగ,రాజ్యమునకున్‌; అభిషిక్తున్‌= అభిషేకించినవానిని; 
చేసినన్‌= చేయగా; కర్గుండును; మణి, మయ, మకుట, కేయూర, హార+ఆది, భూషణ, భూషింతుడు+ఐ= మణులతో 
నిండిన కిరీటం, భుజకీర్తులు, దండలు మొదలయిన సొమ్ములతో అలంకరింపబడినవాడై; సకల, రాజ చిహ్నంబులన్‌= 
అన్నివిధాలైన రాజలాంఛనాలతో - అంటే అన్నివిధాలైన రాచరికపు గుర్తులతో; ఒప్పి= (ప్రకాశించి; పరమ, హర్షంబుతోడన్‌= 
మిక్కిలిసంతోషంతో; కురుపతికిన్‌= దుర్యోధనునికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఈ విధంగా పలికి, అప్పటికప్పుడే భీష్మధృతరాష్ట్రులకు చెప్పి - వాళ్ళ అనుమతితో 
వేయిమంది బ్రాహ్మణోత్తములకు కోటి గోవులను దానంగా ఇచ్చి, ఆ (బ్రాహ్మణులచేత అంగరాజ్యానికి కర్షుడు 
అర్హుడయ్యెడు గాక అని ఆశీర్వదింపజేసి, బంగారుసింహాసనంమీద కర్ణుడిని కూర్చుండబెట్టి అంగరాజుగా అతడిని 
అభిషేకించాడు. కర్గుడు మణిమయ కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, అనేకవిధాలైన ఆభరణాలతో, 
సకలరాజలాంఛనాలతో శోభిల్లి మహానందంతో దుర్యోధనునితో ఇట్టా అన్నాడు. 


నిశేషం: దుర్యోధనుడు చేసిన ఈ మహోపకారమే కర్షునిజీవితాన్నీ, మహాభారతకథనూ మలుపు తిప్పింది. సూతసుతుడిని 
అంగరాజుగా మార్చింది. జీవితాంతం కృతజ్ఞతాభావబంధంతో కర్ణుడిని కౌరవపక్షానికి కట్టివేసింది. అర్జునునికి సమానుడైన 
విలుకాడు తనపక్షాన ఉన్నాడన్న ఆత్మవిశ్వాసాన్ని సుయోధనునిలో పెంచింది. గోదాన విషయం మూలంలో లేదు. అక్కడ 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 
“విఫైశ్ళ ప్రదత్వా హ్యమితం వసు” అనే ఉంది. 'వసు' అంటే “బంగారం, రత్నం, ధనం” అని అర్థాలు. గోదాన వైశిష్ట్యాన్ని 
గుర్తించిన నన్నయ - వసుదానాన్ని “గోసహస్రాయుతంబు దానంబుసేసి” అని వివరించాడు. 
క. బృహదబ్ధిమేఖలాఖిల 1 మహీతలక్షత్రవరసమక్షమున మహా 

మహిమాన్వితుంగా నన్నును । మహీశు(గా( జేసి తతిసమర్థత వెలయన్‌. 50 
ప్రతిపదార్థం: బృహత్‌= అబ్బి, మేఖలా+అఖిల, మహీతల, క్షత్ర, వర, సమక్షమునన్‌= మహాసముద్రాన్ని మొలనూలుగా గల 
సమస్త భూమండలంలోని రాజశ్రేషులయొక్క ఎదుట; అతి, సమర్థత= మిక్కిలి నేర్పు; వెలయన్‌= '్రకాశించగా; నన్నును= 
నన్ను కూడా; మహా, మహిమ+అన్వితుగాన్‌= మిక్కిలిగొప్పతనంతో కూడుకొన్నవాణ్ణిగా; మహీ+ఈశున్‌+కాన్‌= భూపతిని 
అగునట్టుగా - అంటే రాజగునట్టుగా; చేసితి= చేశావు. 
తాత్సర్యం: మహాసముద్రాన్ని మొలనూలుగా (ఒడ్డాణంగా) గల సమస్తభూమండలంలోని రాజ[శ్రేష్టుల సమక్షంలో 
మిక్కిలినేర్పు మెరయ నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు. 


క, దీనికి సద్భశముగా మణి । యే నేమి యొనర్తు నీకు నిష్టం” బనినన్‌ 
“మానుగ నాతో జెలిమి మ । హీనుతముగ జేయు; మిదియ యిష్టము నాకున్‌. 51 
ప్రతిపదార్థం: దీనికిన్‌= ఈ గొప్ప ఉపకారానికి; సదృశముగాన్‌= సమానంగా; మటణీ= మరల; ఏను= నేను; ఏమి= ఏది; 


ఇష్టంబు= ఇష్టమైన దానిని; ఒనర్హున్‌= చేస్తాను; అనినన్‌= అని అనగా; మానుగన్‌= ఒప్పుగా; నాతోన్‌; చెలిమి= స్నేహం; 
మహీ, నుతముగన్‌= లోకం కొనియాడేటట్టుగా; చేయుము; నాకున్‌; ఇదియ, ఇష్టము = ఇదే ఇష్టం. 


తాత్సర్యం: 'నీవు చేసిన ఈ మహోపకారానికి సమానంగా నేను నీ కిష్టమైంది ఏంచేయగలను?” - అని కర్టు 
డడుగగా, “లోకం కొనియాడేటట్టు నాతో స్నేహం చేయుము; ఇదే నా కిష్టం” అని దుర్యోధనుడన్నాడు. 


విశేషం: ఏ ముహూర్తంలో 'నాతో చెలిమి మహీనుతముగా” చేయు మని దుర్యోధనుడు కర్గుడిని కోరాడో - ఏ ముహూర్తంలో 
కర్ణుడు దుర్యోధనునితో చెయ్యి కలిపాడో - వాళ్ళమై(త్రి మహీనుతమే అయింది. మహాభారతంలో అతిప్రధానపా(త్ర నిర్వహించింది. 
కర్ణుని స్వామిభక్తి లోకం కొనియాడదగిందే. కాని అది ఆంజనేయుని స్వామిభక్తివంటిది కాదు. కర్టుని స్వామిభక్తి కృతజ్ఞతారూపం. 
ఆంజనేయుని స్వామిభక్తి శ్రీరామసుగుణపరవశతారూపం; స్వార్థరహితం. 


వ. అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాం గర్టుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె, నంత 
గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం 
బటితెంచినం గర్జుండును బితృ్భగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్త మాంగుండయిన. 52 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; దుర్యోధనునకున్‌; ఎంతయున్‌= మిక్కిలి; సంతోషంబుగాన్‌= సంతోషంగా; కర్టుండు; 

అతనితోడి; ఇష్ట, సఖిత్వంబునకున్‌= అతనితో ఇష్టమైన స్నేహితుడుగా ఉండటానికి; ఒడంబడియెన్‌=ఒప్పుకొన్నాడు; అంతన్‌= 


అప్పుడు; కొడుకు= పెంచిన కుమారునియొక్క; రాజ్య+అభి షేక+ఉత్సవంబున్‌= రాజ్యానికి అభిషిక్తుడైన పండుగను; చూచి; 
సూతుండు= రథంనడిపేవాడు- అతిరథుడు- కర్షునిపెంచినతండ్రి; హర్ష పరవశుండు+అయి= సంతోషంతో మైమరచినవాడై; 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 607 


రథంబు, డిగ్గి= రథంనుండి దిగి; కర్షు+ఒద్దకున్‌= కర్షునిదగ్గరకు; పఅతెంచినన్‌= పరుగెత్తి రాగా; కర్టుండును; పితృగౌరవంబునన్‌= 
తండ్రిమీది భక్తిచేత; సంభ్రమించి= వేగిరపడి; వానికిన్‌= ఆ సూతునికి; వినయ, వినమిత+ఉత్తమ+ అంగుండు= వినయంచేత 
(అణకువచేత) వంగినశిరస్సు కలవాడు; అయినన్‌= కాగా. 


తాత్సర్యం: అని దుర్యోధనుడనగా, ఎంతో సంతోషంతో కర్షుడాతనికి ప్రియమి(త్రుడుగా ఉండటానికి అంగీకరించాడు. 
అప్పుడు కుమారుని అంగరాజ్యాభిషేకోత్స వాన్ని చూచి అతిరథుడు రథం దిగి పరుగుపరుగున కర్గునిదగ్గరకు 
రాగా, కర్షుడుకూడా తండ్రిమీదిగారవంతో త్వరత్వరగా లేచి వినయంతో శిరస్సువంచి నమస్కరించాడు. 


విశేషం: ఇది తండ్రికొడుకుల జీవితంలో ఒక రసోజ్ఞ్యలమైనసన్నివేశం. 


తే. కడణి సూతుండు పుత్తకు( గౌంగిలించి । కొని తదీయమూర్ధాఘ్రాణ మొనర( జేసి 

యంగరాజ్యాభిషేకార్థమైన శిరము. । దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్పు 53 
ప్రతిపదార్థం: సూతుండు= అతిరథుడు; కడ6గ౧= ప్రయత్నించి; పుత్రకున్‌= ప్రియకుమారుడిని; కౌగలించుకొని; తదీయ, 
మూర్త్హ+ఆ(ఘ్రాణము= అతనియొక్క తలను మూర్కొనటాన్ని; ఒనరన్‌= ఇంపుగా, ప్రియమార; చేసి= గావించి; అంగ+రాజ్య+ 


అభిషేక+ఆ(ర్టము+ఐన= అంగరాజ్యానికి అభిషేకించటంచేత తడిసిందైన; శిరమున్‌= తలను; వెండియున్‌= మళ్ళీ; హర్షణఅశ్రు, 
తతులన్‌= ఆనందబాప్పసమూహాలచేత; ఒప్పన్‌= అందంగా; తడిపెన్‌= తడిపాడు. 


తాత్సర్యం: అతిరథుడు ప్రయత్నించి పుత్రుడిని కౌగలించుకొని ప్రియమార అతనితలను మూర్కొని అంగ 
రాజ్యాభిషేకంచేత తడిసిన అతనితలను మళ్ళీ తన ఆనందా(శువులచేత తడిపాడు. 


విశేషం: కర్టుడు తనకుమారుడే అయినా ఇప్పుడతడు అంగరాజు. ఇప్పుడు అతడిని ఇదివరకటివలె కౌగలించుకొనటం 
ఎట్టా? పైగా ఎవరేమనుకొంటారో? అందుచేతనే కాబోలు కడగి” సూతు డాతనికి కౌగలించుకొన్నాడని చెప్పటం. 


వ. దానిం జూచి భీముండు గర్జుని సూతకులసంభవుంగా నెటింగి నగుచు ని ట్లనియె. 54 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= అతిరథుడు కర్టుడిని కౌగలించుకొనటాన్ని చూచి; భీముండు; కర్టునిన్‌; సూత, కుల, 
సంభవున్‌, కాన్‌= సూతకులంలో (రథంనడిపేవారికులంలో) పుట్టినవాడినిగా; ఎణింగి= తెలిసికొని; నగుచున్‌= నవ్వుతూ; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అతిరథుడు కర్ణుడిని కాగలించుకొనటం గమనించి, అతడు సూతకులంలో పుట్టినవాడని తెలిసికొని 
భీముడు అవహేళనగా నవ్వుతూ ఈవిధంగా అన్నాడు. 


క. నీదు కులమునకు( దగంగ బ్ర। తోదము గొని రథము గడప దొర(గుము నృపధ 
ర్మోదయు( డగు నర్జునుతో( । గా దనక రణంబు సేయంగా నీ కగునే? 55 
ప్రతిపదార్థం: నీదు, కులమునకున్‌; తగంగన్‌= తగినట్టు; ప్రతోదము, కొని= మునికోలను తీసికొని; రథమున్‌= రథాన్ని; 


కడపన్‌= నడపటానికి; తొడుగుము= పూనుకో; నీకున్‌, నృప, ధర్మ+ఉదయు(డు+అగు+అర్జుతోన్‌= రాజధర్మంలో పుట్టినవా 
డైన అర్జునునితో; కాదు+అనక= కాదనకుండ - తగదు నని; రణంబు, చేయంగా= యుద్దంచేయటం; అగునే= తగునా! 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ కులానికి తగ్గట్టు మునికోల పుచ్చుకొని నీవు రథం నడప ప్రయత్నించాలి గాని, రాజధర్మంలో 
జన్మించిన అర్జునునితో కాదనకుండా యుద్దంచేయటం నీకు తగునా! 


వ. మణి యదియునుం గాక. 56 
తాత్సర్యం: ఇంకా, అంతేకాక, 


తే. ఉత్తమక్షత్రియప్రవరోపయోగ్య । మైన యంగరాజ్యంబు నీ కర్ణ మగునె? 
మంత్రపూత మై గురుయజమానభక్ష్య । మగుపురోడాశ మది గుక్క కర్ణ మగునె! 57 


ప్రతిపదార్థం: ఉత్తమ, క్షత్రియ, ప్రవర+ఉపయోగ్యము+ఐన= ఉత్తముడైన క్షత్రియశ్రేష్ణనిచేత అనుభవించదగినదైన; అంగ 
రాజ్యంబు; నీకున్‌+అర్హము+అగునె= నీకు తగినటువంటిది అవుతుందా; మంత్ర, పూతము+ఐ= మంత్రంచేత పవిత్రమై; 
గురు, యజమాన, భక్ష్యము+అగు= గొప్పయజ్ఞకర్త తినదగినదైన; పురోడాశము= యజ్ఞంకొరకు చేసిన పిండివంట; కుక్కకున్‌; 
అర్హము= తగింది; అగునె= జొతుందా? (కాదని భావం) 


తాత్పర్యం: ఉత్తమక్షత్రియ శ్రేష్టునిచేత అనుభవించదగిందైన అంగరాజ్యం నీకు అనుభవించ తగిందవుతుందా? 
గొప్పయజ్ఞకర్త భుబించదగిన యజ్ఞశేషమైనపిండివంట కుక్క తినటం తగునా! 


విశేషం: అలం : దృష్టాంతం. 


వ. అనినం గర్జుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్జోష్టనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబు 
వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుందె; నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవన 
మధ్యంబుననుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. 58 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; కర్టుండు; వెల్లనయి= వెలవెలబోయి; ఎద్దియున్‌, చేయునది= ఏదీ చేయటానికి; నేరక= 
తెలియక; దీర్భ+ఉషప్ల, నిశ్వాస, వ్యాకులిత, వదనుండు+అయి= పొడవై వేడి అయిన నిట్టూర్పుచేత కలత చెందిన ముఖం 
కలవాడై; ఆకాశంబువలనన్‌= ఆకాశంవైపు; ఉన్న; ఆదిత్యున్‌= సూర్యుడిని; చూచుచున్‌; మిన్నక+ఉండెన్‌= ఊరకున్నాడు; 
అంతన్‌= తర్వాత; అంతః+విలులితుండు+అయిన= లోలోపల (మనస్సులో) కలతచెందుతున్నవాడైన; ఆ+కర్టున్‌; చూచి; 
(భ్రాతృ, పద్మ, వన, మధ్యంబుననుండి= తమ్ములు అనే తామరవనం మధ్యనుండి; దుర్యోధన, మద+అంధ, గంధ, 
సింధురంబు= దుర్యోధనుడనే మదంచేత కన్నులు కానని మదపుటేనుగు; వెలువడి= బయటకు నడచి; వచ్చి; కడున్‌= 
మిక్కిలి; అలిగి= కోపించి; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీముడు అట్లా మాట్లాడగానే కర్గుడు వెలవెలపోయి, ఏమీ చేయటానికి తోచక, పెద్దవేడినిట్టూర్పు 
విడిచి, కలతచెందినముఖంతో ఆకాశంలో ఉన్న ఆ సూర్యునివైపు చూస్తూ ఊరకున్నాడు. మనసులో మిక్కిలి కలత 
చెందుతున్న ఆ కర్గుడిని చూచి, తమ్ములనే తామరవనమధ్యంనుండి దుర్యోధనుడనే మదపుటేనుగు వెలుపలికి వచ్చి 
ఎంతో కోపంతో భీమునితో ఇట్లా అన్నాడు. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 609 


విశేషం: అలం: రూపకం. తన కులాన్ని, తండ్రిని, తల్లినిగురించి పదిమంది ఎదుట నిలదీసి అడిగినపుడు బదులు చెప్పలేక 
ఏమిచేయటానికీ దిక్కుతోచక బాధపడుతూ- అన్నీ తెలిసి, ఏమీ తెలియనట్టు నంగనాచివలె నింగిలో ఉన్న కర్మసాక్షివైపు చూచే 
కర్ణుని భంగిమలోని నాటకీయత, జొచిత్యం, విశేషించి భావుకులకు రసానందహేతువులు. అట్లే తమ్ములనే తామరవనమధ్యం 
బునుండి మదపుటేనుగువలె కన్నుమిన్నుకానక ముందుకు నడచివచ్చే దుర్యోధనుని భంగిమకూడా రూపకోచితం. (సంపా 


క. అనిలజ! నీ కిట్లని ప। ల్మను దలంపను నగునె? లేడి కడుపునం బులి పు 
ట్టునె? యిట్టి దివ్యతేజం | బున వా. డధమాన్వయమునం బుట్టునె చెపుమా! 59 
ప్రతిపదార్థం: అనిలజ= వాయువువల్ల పుట్టినవాడా!; నీకున్‌; ఇట్టు+అని= ఈ (ప్రకారంగా; పల్కను= మాటాడటానికి; 


తలయనున్‌= ఆలోచించటానికి; అగునె= తగునా; లేడి, కడుపునన్‌; పులి; పుట్టునె; ఇట్టి; దివ్య, తేజంబునవాండు= శ్రేష్టమైన 
కాంతి కలవాడు; అధమ+అన్వయమునన్‌= నీచమైన కులంలో; పుట్టునె, చెపుమా!= జన్మించునా! చెప్పు. 


తాత్పర్యం: వాయువువల్ల పుట్టిన ఓ భీమా! ఇట్టా మాట్లాడటం, ఆలోచించటం నీకు తగునా? లేడికడుపున పులి 
పుట్టుతుందా? ఇంత గొప్పకాంతికలవాడు నీచకులంలో పుట్టుతాడా? 


విశేషం: భీముడిని 'అనిలజ' అని సంబోధించటంలో నీ పుట్టుక సంగతి ఏమిటనే ఎత్తిపొడుపు ధ్వనిస్తున్నది. అలం: 


అర్జాంతరన్యాసం. 
[ఈ 


వ. శూరులజన్మంబు సురలజన్మంబును । నేజులజన్మంబు నెజు(గ నగునె? 
మొగిని దధీచియెమ్మున( బుట్టదయ్యెనే । వాసవాయుధ మైన వజ్ర మదియు; 
గాంగేయు( డన మణి కార్తికేయుం డన । నాగ్నేయు( డన రౌద్రు( డన6ంగ శరవ 
గోద్ధవుం డన గుహుం డుద్ధవిల్ల(డె? శర । స్తంబజన్ముడు గాండె ధర్మవిదుండు 


తే. గృపు(డు? ఘటసంభవు(డు గాయె కీర్తిపరుండు । వరుండు ద్రోణుండు? విఫ్రలవలనం బుట్ట 
రైరె సత్‌క్షత్రియుల్‌ ఘను లవనిం గావణ గడంగి మీ జన్మములు నిట్ల కావె వినంగ. 60 


ప్రతిపదార్థం: శూరుల, జన్మంబున్‌; సురల, జన్మంబునున్‌= దేవతలయొక్క పుట్టుకను; ఏజుల, జన్మంబున్‌= నదుల 
పుట్టుకను; ఎటు(గన్‌+అగునె= తెలిసికొనటం సాధ్యమా!; మొగిని= క్రమంగా; వాసవ+ఆయుధము+ఐన= దేవేంద్రునియొక్క 
ఆయుధమైన వజ్రము; అదియున్‌= అది; దధీచి, ఎమ్మునన్‌= దధీచి ఎముకలో; పుట్టదు+అయ్యెనే= పుట్టలేదా?; గాంగే 
యు(డు+అనన్‌= గంగకొడు కనగా; ఆగ్నేయుడు+అనన్‌= అగ్ని కొడుకనగా; రౌ(ద్రుడు+అనంగన్‌= రుద్రునికొడు కనగా; 
శరవణ ఉద్భవుండు+అనన్‌= రెల్టుగడ్డిపొాదలో పుట్టినవాడనగా; గుహుండు= కుమారస్వామి; ఉద్భవిల్లణడె= పుట్టలేదా; ధర్మవిదుం 
డు= ధర్మాన్ని తెలిసినవాడు; కృపుండు= కృపాచార్యుడు; శర, స్తంబ, జన్ము(డు= రెల్లుగంటలో పుట్టుక కలవాడు; కాడె; 
కీర్తిపరుడు= కీర్తిగలవాడు; వరు(డు= (శ్రేష్టుడు; (ద్రోణుండు; ఘట, సంభవుండు= కుండలో పుట్టినవాడు; కాండె= కాదా!; 
అవనిన్‌+ భూమిని; కావన్‌=కాపాడటానికి; కడ(గి= పూనుకొని; ఘనులు= గొప్పవారు; సత్‌+క్షత్రియుల్‌= ఉత్తములైనరాజులు; 
విప్రులవలనన్‌= (బ్రాహ్మణులవలన; పుట్టరు+ఐరె= పుట్టినవారు కాలేదా; వినంగన్‌= వినటాన్ని బట్టి (తెలియగా), మీ జన్మములున్‌= 
మీ యొక్క పుట్టుకలుకూడా; ఇట్టు+అ, కావె= ఈ విధమైనవే కదా! 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం 
దధీచి ఎముకనుండి పుట్టలేదా? గంగకొడుకుగా, కృత్తికలకొడుకుగా, అగ్నికొడుకుగా, రుద్రునికొడుకుగా, రెల్లుపొదలలో 
జన్మకలవాడుగా కుమారస్వామి పుట్టలేదా? ధర్మమెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డిగంటలో పుట్టలేదా? కీర్తిమంతుడు, 
(శ్రేష్టుడు అయిన [ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడటానికై ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణులవలన 
పుట్టలేదా? విన్నదానినిబట్టి మీ పుట్టుకలుకూడా ఇట్టివే కదా! 


విశేషం: “శూరులజన్మంబు సురలజన్మంబును నేజులజన్మంబు నెణుంగనగునె - అనేదానికి మూలం:- “శూరాణాంచ 
నదీనాంచ దుర్విదాః 'ప్రభవాః కిలొ (చిత్రకళాప్రతి) - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతి, పుట.335. పెద్దలముందు మిత్రు 
డైన కర్లుడిని నిందించిన భీముడిని అధిక్షేపిస్తూ దుర్యోధనుడు పెద్దలందరిపుట్టుకతో కలిపి పాండవుల పుట్టుకలను గురించికూడా 
పేర్కొన్నాడు. మీరందరూ శూరులైతే గూఢజన్ముడైకూడా గొప్పవాడుగా కనపడుతున్న కర్షుడు శూరుడు కాలేకపోతాడా? అని 
తార్కికంగా మాట్లాడాడు. తెలియక, అభిమానంతో మాట్లాడుతున్న దుర్యోధనునిమాటలతో నిజం తెలిసిన పరితల మనస్సులు 
అభిమానిస్తాయి. కర్గుడిలోని విషాదాంతనాయకలక్షణాలలో ఇది ఒకటి. అన్ని మంచిగుణాలున్నా ఏదో ఒక అనివార్యమైన 
లోపంవలన కర్ణుడు విషాదాంతం పొందుతూ పఠితల సానుభూతిని పొందుతాడని వస్తుధ్వని. (సంపా) 


వ. 'వానితోడి దేమి? దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును గాని ప్రకృతిపురుషుండు గాండు; 
తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకలమహీరాజ్యంబునకు నర్హుం డగు” ననుచున్నయంత 
నాదిత్యుం డస్తంగతుం డైన, నస్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్జుం దోడ్కొని కరదీపికా సహస్రం 
బుతో నిజమందిరంబున కరిగె(; బాండవులును భీష్మద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61 


ప్రతిపదార్థం: వానితోడిది+ఏమి= వాటితో పనేమి? (అంటే ఆ జన్మలగురించి తర్కించి ఏం ప్రయోజనం); (కర్ణుడు) దివ్య, 
లక్షణ, లక్షితుండును= శ్రేష్టాలైనలక్షణాలచేత గుర్తింపబడేవాడును; సహజ, కవచ, కుండల, మండితుండును, గాని= సహజా 
లైన కవచకుండలాలచేత అలంకరింపబడినవాడుగాని; (ప్రకృతిపురుషుండు, కాండు= సామాన్య మానవుడు కాడు; తన 
బాహుబలంబునన్‌= తనయొక్క బాహుబలంచేత; ఈ, అంగరాజ్యంబునక, కాదు= ఈ అంగరాజ్యానికి మాత్రమే కాదు; 
సకల, మహీ, రాజ్యంబునకున్‌= మొత్తం ప్రపంచంయొక్క దొరతనానికి; అర్హుండు+అగున్‌= తగినవాడవును; అనుచున్‌+ఉన్న, 
అంతన్‌= అని పలుకుతుండగా; ఆదిత్యుండు= సూర్యుడు; అస్తంగతుండు+ఐనన్‌= అస్తమించే కొండవైపు వెళ్ళినవాడు కాగా 
- అంటే అస్తమించగా; దుర్యోధనుండు; అస్త్ర, సందర్శన, రంగంబు= అస్త్రవిద్యను చూపే (ప్రదేశంనుండి; వెలువడి= 
బయటకు వచ్చి; కర్టున్‌= కర్గుడిని; తోడు+కొని= వెంటపెట్టుకొని; కర, దీపికా, సహ(స్రంబుతో= దివ్విటీలు వెయ్యింటితో; 
నిజ, మందిరంబును= తనయొక్క ఇంటికి; అరిగెన్‌= వెళ్ళాడు; పాండవులును; భీష్మ, (ద్రోణ, విదుర, కృపాచార్యులతో; నిజ, 
నివాసంబులకున్‌= తమయొక్క ఇండ్లకు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: 'ఆ జన్మలతో ఏం పని? కరుడు దివ్యలక్షణాలు కలవాడు. సహజకవచకుండలాలు కలవాడు. 
సామాన్యుడు కాదు. తనబాహుబలంచేత ఈ అంగరాజ్యాన్నే కాదు ఈ భూమండలాన్నంతా పరిపాలించగల 
సమర్గుడు' అని అంటూండగా, సూర్యు డస్తమించాడు. దుర్యోధనుడు అస్త్ర విద్యారంగాన్ని విడిచి కర్టుని వెంటబెట్టుకొని 
వెయ్యి దివ్విటీలు వెలుగుతుండగా తన ఇంటికి వెళ్ళాడు. పాండవులుకూడా భీష్మ ద్రోణ విదుర కృపాచార్యులతో 
కలిసి తమతమ ఇండ్లకు వెళ్ళారు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 611 


విశేషం: దుర్యోధనుని అధిక్షేపాలకు ఏఒక్కరుకూడా (ప్రతిసమాధానం ఇచ్చినట్టు చెప్పకుండా ఉండటమే ప్రకరణౌచిత్యం. 
ప్రతిభావంతుడైన నాటకకర్త ఒకరంగాన్ని అద్భుతంగా నిర్వహించినట్టు ఈ ముగింపు గోచరిస్తుంది. కర్ణునికీర్తి చివరకు 
జగజ్జేగీయమానంగా ప్రకాశిస్తుంది. కాని, సూర్యుడు అస్తమించటంతో రంగం ముగుస్తుంది. సూర్యసుతుడైన కర్ణుడు జగ(త్రసిద్దిని 
పొందుతాడు కాని విషాదాంతాన్ని చవిచూస్తాడు అని వస్తుధ్వని. వేయిదివిటీలతో వెలుగుతూ నిష్క్రమించిన దుర్యోధనుడు 
కర్ణుడి స్నేహంవలన భావిచరిత్రలో వేయివిధాల వెలుగబోతున్నాడని వస్తుధ్వని. కాలాన్ని వస్తుధ్వనిగా వాడుకొనే శిల్పం అనల్పం. 
కాళిదాసాదిమహాకవులనాటకశిల్పమర్మాలను నన్నయ తనరచనలో (ప్రవేశపెట్టి కథార్థసంవిధానాన్ని చేశాడు. (సంపా.) 


ఆ. కుంతి యంత సహజకుందలకవచాభి | రాము గర్జుం జూచి రవి సమాను( 
బ్రత్యభిజ్ఞ నెటింగి ప్రథమపుత్త స్నేహ । మెటుకపడక యుండ నింతి యుండె. 62 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు, కుంతి; సహజ, కుండల+అభిరామున్‌= పుట్టుకతో వచ్చిన కుండలాలతో, కవచంతో 
మనోహరమైన వాడిని; రవి, సమానున్‌= సూర్యునితో సమానమైనవాడిని; కర్లున్‌, చూచి; (ప్రతి+అభిజ్ఞన్‌= గుర్తుచేత; ఎటిం 
గి= తెలుసుకొని; ఇంతి= (స్తీ - కుంతీదేవి; ప్రథమ, పుత్ర, స్నేహము= మొదటి కుమారునిమీది (ప్రేమ; ఎలుక, పడక, ఉండన్‌= 
బయటపడకుండేటటు; ఉండెన్‌. 


తాత్పర్యం: అప్పుడు కుంతీదేవి సహజకవచకుండలాలచేత మనోహరుడై, సూర్యసమానుడైన కర్గుడిని చూచి, 
గుర్తుపట్టినా, ఆ మొదటికొడుకుమీద తనకున్నప్రేమను బయటపడనీకుండా ఉండింది. 


విశేషం: కుమారాస్త్రవిద్యాసందర్శనఘట్టంవలన కర్ణుడు హస్తినాపురంలోనే సూతపుత్రుడుగా పెరిగి, దుర్యోధనునికి మి(త్రుడై, 
అంగరాజై ఉన్నాడని కుంతికి తెలిసింది. కాని, ఆమె నిజం బయటపెట్టక దాచి ఉంచింది. ఇది కర్గునిజీవితం విషాదాంతం 
కావటానికి (ప్రధానమైన శాపం అయింది. (సంపా 


క, _ వినుతధనుర్విద్యావిదు | ఘను గర్జు సహాయు( బడసి కౌరవవిభు( డ 
ర్టునువలనిభయము సెడి టొ । మ్మునం జేయిడి నిద్రవోయె ముదితాత్తుం డై. 63 


ప్రతిపదార్థం: వినుత, ధనుః+విద్యా, విదున్‌= పొగడబడిన విలువిద్యను తెలిసినవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; కర్టున్‌= 
కర్ణుడిని; సహాయున్‌= స్నేహితుడిని; పడసి= పొంది; కౌరవ, విభుండు= దుర్యోధనుడు; ముదిత+ఆత్ముండు+ఐ= సంతోషించిన 
మనస్సు కలవాడై; అర్జునువలని= అర్జునునివలన; భయము, చెడి= భయంపోయి; ఉమ్మునన్‌+*చేయి+ఇడి= గుండెమీద 
చేయి వేసికొని; నిద్రపోయెన్‌. 


తాత్సర్యం: పొగడదగిన విలువిద్యానిపుణుడైన కర్టుడిని మిత్రుడిగా పొంది దుర్యోధనుడు సంతోషించి, అర్జునునివలన 
భయం లేకుండా గుండెమీద చెయ్యివేసికొని నిద్రపోయాడు. 


విశేషం: అర్జునునికి ప్రతివీరుడిగా కర్టుడిని నిలిపిన దుర్యోధనునినైపుణ్యం (ప్రశంసనీయంగా మిగిలింది ఈ రంగంచివర. 
కురుకుమారులలో భీమదుర్యోధనులపోరు పెద్దలచేత వారింపబడవచ్చునేమో కాని, కర్ణార్డునుల వైరంమా(త్రం కాలం తీర్చవలసిందే 
అనే సూచన కథాంతంలో నన్నయ ధ్వనింపచేశాడు. (సంపా.) 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 
కారవపాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్ట జనుట (సం. 1-127-1) 


వ. అంత. బ్రభాతం బగుటయు సమయనియమంబులు దీర్ది యాచార్యుండు శిష్యులనెల్ల రావించి 'మీరు నాకు 
గురుదక్షిణ యిం' డనిన నందటు మొక్కి యెదుర నిలిచి 'మీ కెద్ది యిష్టంబు సెప్పుం' డనిన విని 'యవివేక కారణ 
దారుణైశ్వర్యావలిస్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెం; డిదియ నా కిష్టం బైన గురుదక్షిణ యని పంచిన. 64 

ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; ప్రభాతంబు+అగుటయు= తెల్లవారగా; సమయ, నియమంబులు= ఆయా సమయాలలో 
చేయవలసిన పనులు; తీర్చి= పూర్తిచేసుకొని; ఆచార్యుండు= గురువైన (ద్రోణుడు; శిష్యులను+ఎల్లన్‌= శిష్యులందరినీ; 
రావించి; మీరలు; నాకున్‌; గురుదక్షిణ; ఇండు= ఈయవలసింది; అనినన్‌= అనగా; అందు; (మొక్కి; ఎదుర,నిలిచి= ఎదుట 
నిలబడి; మీకున్‌+ఎద్ది= మీకు ఏది; ఇష్టంబు= ఇష్టమో; చెప్పుండు= చెప్పండి; అనినన్‌= అనగా; విని; అవివేక, కారణ, 
దారుణ+ఐశ్వర్య+అవలిప్తుండు+ఐన= అవివేకానికి కారణమైన భయంకరమైన సంపదచేత గర్వించినవాడైన; (ద్రుపదున్‌; 
ఒడిచి= ఓడించి; పట్టి; తెండు= తీసికొని రండు; ఇదియ; నాకు+ఇష్టంబు+ఐన= నాకు ప్రీతికరమైన; గురుదక్షిణ; అని= 
ఆవిధంగా; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 

తాత్సర్యం: తెల్లవారగానే ఆయా సమయాలలో చేయవలసిన పనులు పూర్తిచేసుకొని ద్రోణాచార్యుడు శిష్యులను 

పిలిచి 'మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి" అన్నాడు. శిష్యులందరు ఆయనకు మొక్కి ఎదుట నిలబడి 'మీ కేది 

ఇష్టమో సెలవీయం'” డని అడిగారు. అందుల కాయన 'అత్యధికసంపదచేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన 

(ద్రుపదుడిని ఓడించి పట్టి తీసికొని రండి. ఇదే నా కిష్టమైన గురుదక్షిణ” అని ఆజ్ఞాపించాడు. కాగా. 


క. వల్లె యని రాజనందను । లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్‌ భే 

దిల్లంగ గర్జిల్లి, నిశా । తోల్లసిత కృపాణ కార్ము కోద్యతకరు లై, 65 
ప్రతిపదార్థం: వల్లె, అని= సరే అని, రాజనందనులు+ఎల్లను= రాజకుమారులంతా; సమకట్టి= పూనుకొని; రథములు+ఎక్కి; 
దిశల్‌= దిక్కులు; భేదిల్లంగన్‌= (బ్రద్దలయ్యేట్టు; గర్జిల్లి= సింహనాదం చేసి - పెద్ద యుద్దధ్వని చేసి; నిశాత+ఉల్లసిత, కృపాణ, 
కార్ముక+ఉద్యత, కరులు+ఐ= వాడియె (ప్రకాశిస్తున్న కత్తులతో, విల్లులతో ఎత్తబడిన చేతులు కలవాళ్ళయి. 


తాత్సర్యం: (ద్రోణుడు కోరినగురుదక్షిణకు సరే అని రాజకుమారులంతా పూనుకొని రథాలెక్కి దిక్కులు పిక్కటిల్రేట్టుగా 
సింహనాదాలు చేసి, చేత ఖడ్గాలు, ధనుస్సులు ధరించి. 
ఉత్సాహము. 

“ఏల దీని నెడయు( జేయ? నీ క్షణంబ యేంగి పాం 

చాలు బట్టి తెత్త మధికశౌర్యలీల మెజియంగాం 

బోలు' ననుచు. బెరింది రాజపుత్తు లెల్ల నరిగి పాం 

చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై. 66 


ప్రతిపదార్థం: రాజ, పుత్రులు+ఎల్లన్‌= రాజకుమారులంతా; దీనిన్‌= ఈ పనిని అంటే ద్రుపదుడిని ఓడించి పట్టితెచ్చేపనిని; 
ఎడయున్‌+చేయ= ఆలస్యంచేయటం; ఏల= ఎందులకు; ఈ క్షణంబు+అ= ఈ నిముషంలోనే, ఏంగి= వెళ్ళి; పాంచాలున్‌+పట్టి= 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 613 
పాంచాలరాజైన (ద్రుపదుడిని పట్టుకొని; తెత్తము (తెచ్చుదము)= తీసుకొనివద్దాము; అధిక, శౌర్య, లీల= అధికశూరత్వం 
యొక్క విలాసం; మెజయంగాన్‌= (ప్రదర్శించగా; పోలున్‌= తగును; అనుచున్‌= అంటూ; పెరి(గి= విజృంభించి; అరిగి= వెళ్ళి; 
అసంఖ్య, బల, సమేతులు+ఐ= లెక్కించ సాధ్యం గాని సైన్యంతో కూడుకొన్నవాళ్ళయి; పాంచాలు, పురమున్‌= (ద్రుపదుని 
పట్టణాన్ని; ముట్టికొనిరి= ముట్టడించారు. 


తాత్పర్యం: రాజకుమారులంతా ఈ పనికి ఆలస్యంచేయడమెందుకు?” అని ఈ క్షణమే వెళ్ళి ద్రుపదుడిని పట్టి 
తెద్దామనీ, ఇది అధికశౌర్యవిలాసాన్ని (ప్రదర్శించదగినసమయమనీ, విజృంభించి అసంఖ్యాకసైన్యంతో వెళ్ళి, 
(ద్రుపదుపురాన్ని ముట్టడించారు. 


విశేషం: ఉత్సాహం జాతివృత్తం. అందులో (ప్రతిచరణంలోనూ ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉంటాయి. అయిదవగణం 
మొదటి అక్షరం యతి. ఉత్సాహం వీరరసస్థాయిభావం. ఆ పేరుతో వెలసిన వృత్తం ఇక్కడ కురుకుమారులు యుద్దోత్సాహాన్ని 
ప్రదర్శించే సందర్భంలో వాడబడింది. 'ఉత్సాహ స్పర్వకృత్యేషు సత్వరా మానసీక్రియా' అన్న భావ(ప్రకాశోక్తికి అనుగుణంగా 
కురుకుమారుల వేగవంతమైన మానసికప్రక్రియను ఈ వృత్తం ధ్వనింప చేస్తున్నది. కాబట్టి నన్నయ మొదటిసారిగా వాడిన 
ఉత్సాహవృత్తాన్ని కథార్థయోజనకు అనుగుణంగా నిర్వహించాడు. (సంపా.) 


వ. పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిజుంద నరిగి; రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.67 


ప్రతిపదార్థం: పాండవులును; రథంబులు+ఎక్కి; (ద్రోణున్‌= ద్రోణాచార్యుని; పరివేష్టించి= చుట్టువచ్చి; పిణుందన్‌= వెనుక; 
అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అప్పుడు; అర్జునుండు; ఆచార్యునకున్‌= (ద్రోణాచార్యునికి; ఇట్లు+అనియెన్‌. 
జ ౧ 


తాత్సర్యం: పాండవులుకూడా రథాలెక్కి (ద్రోణుణ్ణి మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమిగూడి రక్షించుకొంటూ 
కౌరవులవెనుకనే బయలుదేరి వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ద్రోణునితో ఇట్లా అన్నాడు. 


క. వడిగొని కౌరవు లొండొరు( । గడవ(గ మును చనిరి; వారిగర్వము సూడం 
గడిమిని ద్రుపదాధిపుతో( । బొడువంగం దమ కలవియగునె భుజవీర్యమునన్‌. 68 


ప్రతిపదార్థం: కౌరవులు; వడిగొని= వేగంగా; ఒండొరున్‌= ఒకరినొకరు; కడవంగన్‌= మీరునట్టుగా; మును, చనిరి= ముందు 
వెళ్ళారు; వారిగర్వము; చూడన్‌= చూడగా; భుజ, వీర్యమునన్‌= భుజశక్తిలోని; కడిమిని= అతిశయంతో; (ద్రుపద+అధిపుతోన్‌= 
(ద్రుపదరాజుతో; పొడువంగన్‌= యుద్దంచేయటానికి; తమకు+అలవి, అగునె= తమకు సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: కౌరవులు వేగంగా ఒకరినొకరు మీరి ముందుగా వెళ్ళారు గాని - వాళ్ళగర్వం చూస్తే - భుజబలంలో 
(దుపదరాజును మించి యుద్దంచేయటం వాళ్ళకు సాధ్యమా? 


విశేషం: ఇది (ద్రుపదునిబలం ఏపాటిదో తెలిసికొనాలని పార్టుడు సాగించినసంభాషణ, ఉత్తమవీరుడు శత్రుబలాన్ని అంచనా 
వేసుకోకుండా యుద్దానికి దిగడు. కౌరవులు తామే (ద్రుపదుడిని పట్టితెచ్చామన్న కీర్తి రావాలని, దద్రోణునిమెప్పు పొందాలని, 
అవిచారంగా, ఆవేశంతో ముందుకు దూకారు. అర్జునుడు అట్లా చేస్తాడా? దెబ్బతిని తిరిగి వస్తాడా? పైగా అస్త్రవిద్యాభ్యాసం 
తరువాత ఇదే తానెదుర్కొనే ప్రథమయుద్దం. అందులోనూ (ద్రుపదునితో. అందుకే ఇంత ఆలోచన. తన గురువును అంతటి 
అస్త్రవిద్యాచార్యుడిని తిరస్కరించిన (ద్రుపదుడు అంత తక్కువవాడుగా ఉంటాడా? కాని ద్రుపదుని బలపరా[క్రమాల కొలదిని 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


గూర్చి గురువుగారిని ప్రత్యక్షంగా అడగటం ఎట్టా? అర్జునుడు జంకుతున్నాడనే భావన ఆయనకు వస్తుందేమో? అంతేకాదు, 
తన ఆత్మాభిమానం ఏమి కావాలి? అందుకే అర్జునుడు అంతనేర్చ్పుగా (ద్రోణునితో సంభాషణ ఆరంభించాడు; కౌరవుల 
స్వాతిశయాన్ని, తొందరపాటును గూర్చి అనుకొంటున్నట్టు ఆరంభించాడు. 


క, అతగులచే ద్రుపదు( డనవ । హితు( డై పట్టువడ నంతహీనుడె? శౌర్యో 
న్నత్రుం డధికధనుర్విద్యా । న్వితుండు భవత్సఖుం డనంగ వినరొకొ వానిన్‌. 69 


ప్రతిపదార్థం: |ద్రుపదు(డు; అనవహితుడు+ఐ= ఎచ్చరిక లేనివాడై; అతగులచే= బలహీనులచే; పట్టు పడన్‌=చిక్కుటకు; 
అంత, హీనుడె= అంతతక్కువవాడా!; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; శౌర్య+ఉన్నతు(డు= శూరత్వంచేత గొప్పవాడు; అధిక, 
ధనుః+విద్యా+అన్వితుండు= గొప్ప ధనుర్విద్యతో కూడుకొన్నవాడు; భవత్‌+సఖుండు= మీయొక్క స్నేహితుడు; అనంగన్‌= 
అని అంటుండగా; వినరు+ఒకొ= వినలేదా ఏమి? 


తాత్సర్యం: ఏమరుపాటున బలహీనులచేత పట్టువడటానికి (దుపదుడంత తక్కువవాడా? (ద్రుపదుడు గొప్ప 
శౌర్యవంతుడనీ, గొప్ప ధనుర్విద్యాసంపన్నుడనీ, మీ స్నేహితుడని వినలేదా ఏమి ? 


విశేషం: గురువుగారుమాత్రం తక్కువవారా! శిష్యునిశక్తిసామర్థ్యాలు ఆయనకు తెలియవా. పరీక్షకు ముందే శిష్యునికి 
సమాధానాలు చెపుతాడా? అందుకే (ద్రోణునిమౌనం. ప్రియశిష్యునియుద్దనైపుణ్యాని కిది ప్రథమపరీక్ష ఆ శిష్యుడే అన్నీ 
ఆలోచించుకోవాలి. అంచనా వేసుకోవాలి. యుద్దం చేయాలి. విజయం సాధించాలి. గురుదక్షిణ ఇవ్వాలి. 


వ. అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గా జనుదెంచునంతకు ముందటి చని దుర్యోధన యుయుత్సు 
దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరా షు లనేకనృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించిన6 
బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాడి. 70 


ప్రతిపదార్థం: అనుచున్‌; పాంచాలు, పురంబు= [ద్రుపదునియొక్క నగరం; ఆసన్నంబు, కాన్‌= దగ్గర అయ్యేటట్టు; 
చనుదెంచు+అంతకున్‌= రాగా; చని= ముందుగా వెళ్ళి; దుర్యోధన, యుయుత్సు, దుశ్శాసన, వికర్ల, జలసంధ++ఆదులు+ఐన= 
దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు మొదలైన; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుని కుమారులు; 
అనేక, నృప, కుమార, సహితులు+ఐ= పెక్కుమంది రాకుమారులతో కూడినవాళ్ళయి; పాంచాలు, పురంబు; అవరోధించినన్‌= 
అడ్డగించగా; పాంచాల, పతి= పాంచాలరాజు - (ద్రుపదుడు; అలిగి= కోపించి; అపార, చతురంగ, బల, సమేతుండు+ఐ= 
అంతులేని రథ గజ తురగ పదాతి సైన్యంతో కూడుకొన్నవాడై; కౌరవులన్‌; తా(కి= ఎదుర్కొని. 


తాత్సర్యం: (దుపదునినగరం దగ్గరపడగా దుర్యోధనుడు, యుయుత్సుడు, దుశ్శాసనుడు, వికర్దుడు, జలసంధుడు 
మొదలైన ధృతరాష్ట్రునికుమారులు, పెక్కుమంది రాకుమారులతో కలిసి, ఆ (ద్రుపదుని నగరాన్ని ముట్టడించగా, 
(ద్రుపదుడు కోపించి అంతులేని రథగజతురగపదాతిసైన్యంతో కౌరవుల నెదుర్కొని. 


క. _శరనికరసహస్రంబుల(। బరువడి నందటిను గప్పె( బ్రావృడ్డారా 
ధర మురుధారాజలముల । సరసిజముల( గప్పనట్లు సంరంభమునన్‌. 71 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 615 
ప్రతిపదార్థం: (ప్రావృట్‌+ధారా, ధరము= వర్షాకాల మేఘం; ఉరు, ధారా, జలముల= పెద్ద ధారలైన నీళ్ళతో; సరసిజములన్‌= 
పద్మాలను; కప్పునట్టు= |క్రమ్మే విధంగా; సంరంభమునన్‌= త్వరపడి; శర, నికర, సహ(స్రంబులన్‌= వేలబాణసమూహాలతో; 
పరువడిన్‌= వరుసగా; అందణును= వారిని అందరినీ; కప్పెన్‌= కప్పాడు. 
తాత్సర్యం: వర్గాకాలమేఘం పెద్ద జలధారలతో పద్మాలను కప్పివేసినట్టు (ద్రుపదుడు త్వరపడి బాణ సమూహాలు 
వేలకువేలు వేసి, వాళ్ళనందరినీ వరుసగా కప్పివేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 

క కలయ నసిముసల దండం । బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్‌ 

నలి రేంగి యార్షి కౌరవ । బలసుభటుల బొడిచి రాజి బడలు వడంగన్‌. 72 
ప్రతిపదార్థం: కాంపిల్య, నగరమునన్‌, జనులు+ఎల్లన్‌= కాంపిల్యనగరంలోని ప్రజలంతా; నలి= మిక్కిలి; రేం౧= విజృంభించి; 
ఆర్భి= సింహనాదాలు చేసి; కలయన్‌= అంతటా; అసి, ముసల, దండంబులు= కత్తులను, రోకళ్ళను, కర్రలను; కొని= 


చేతపట్టి; ఆజిన్‌= యుద్దంలో; కౌరవ, బల, సుభటులన్‌= కౌరవ సైన్యంలోని మేటి వీరులను; బడలుపడంగన్‌= శ్రమపడేట్లుగా; 
పొడిచిరి= యుద్దంచేశారు. 


తాత్సర్యం: కాంపిల్యనగరంలోని ప్రజలంతా విజృంభించి సింహనాదాలు చేసి, కత్తులు, రోకళ్ళు, కర్రలు చేతపట్టి 
కౌరవసేనలోని మేటివీర లందరు బడలికపొందేటట్లు యుద్దం చేశారు. 


క ధృతరాష్ట్రకుమారకు లవ । హితు లై పాంచాలుమీ(ద నేసిరి సాంద్రా 
తతబాణప్రకరతిరో | హెత మై రవికిరణజాల మేర్ప్చడకుందన్‌. 73 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్రకుమారులు= ధృతరాష్టునియొక్క (ప్రియపుతులు; అవహితులు+ఐ= ఎచ్చరిక గలవాళ్ళయి - 
సావధానులై; సాంద్ర+ఆతత, బాణ, (ప్రకర, తిరోహితము+ఐ= దట్టములై అధికములైన బాణాల సమూహంచేత కప్పబడినదై; 
రవి, కిరణ, జాలము= సూర్యునియొక్కకిరణాలసమూహం; ఏర్పడక+ఉండన్‌= బయటపడకుండ ఉండేటట్టుగా; పాంచాలుమీ. 
దన్‌= (ద్రుపదునిమీద; ఏసిరి= కొట్టారు. 


తాత్సర్యం: కౌరవులు సావధానులై సూర్యకిరణాలుకూడా బయల్పడకుండేటట్టు దట్టమై అధికమైన బాణ 
సమూహాన్ని ద్రుపదునిమీద వేశారు. 


క. వారల శరములు నడుమన । వారించుచు నధికలాఘవంబున వారిన్‌ 
ఘోరశరవిద్దమర్హులం | గా రణమున సోమకుండు ఘను. డై యేసెన్‌. 74 


ప్రతిపదార్థం: సోమకుండు= (ద్రుపదుడు; రణమునన్‌= యుద్దంలో; ఘనుండు+ఐ= గొప్పవాడై - అధికుడై; వారల, 
శరములు= వాళ్ళయొక్క - కొరవులయొక్క బాణాలు; నడుమన= నడుమనే; వారించుచున్‌= తొలగిస్తూ; అధిక, లాఘవంబునన్‌= 
మిక్కిలి సులువుగా; వారిన్‌= వాళ్ళను; ఘోర, శర, విద్ద, మర్ములన్‌+కా= భయంకరాలైన బాణాలచేత బాధింపబడిన 
ఆయువుపట్టు కలవాళ్ళనుగా; ఏసెన్‌= కొట్టినాడు. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: యుద్దంలో ద్రుపదుడు పెచ్చుపెరిగినవాడై కౌరవుల బాణాలను నడుమనే తొలగించి, అతిసులభంగా 
వారిఆయువుపట్టు అదరేటట్లు భయంకరాలైన బాణాలతో కొట్టాడు. 


క. నానావిధ మార్గణముల । నానామార్గముల నేసినం, గురువీరుల్‌ 
వానిం జూచి భయంపడి । నానాతనుగా మనంబునన్‌ వగచి రనిన్‌. 75 


ప్రతిపదార్థం: నానావిధ, మాగ్గణముల= పలురకాలైన బాణాలచేత; నానామార్గములన్‌= పలువైపులనుండి; ఏసినన్‌= కొట్టగా; 
కురు, వీరుల్‌= కౌరవవీరులు; అనిన్‌= యుద్దంలో; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; చూచి; భయంపడి; నానాతనున్‌+కా= 
అనేకవిధాలైన రూపాలు కలవాడినిగా; మనంబునన్‌= మనస్సులో; వగచిరి= తలచారు. 


తాత్సర్యం: పలువిధాలైన బాణాలచేత పలువైపులనుండి కొట్టగా, కురువీరులు యుద్దంలో ఆ |ద్రుపదుళ్ణి చూచి 
భయపడి, అతళ్ణి నానారూపాలు కలవాణ్లిగా మనస్సులో తలచారు. 


వ. ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె 
వెబిచటిచి పాండవులయొద్దకుం బఅతెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి “మీర 
లింద యుండుం; డే నీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద' నని విజృంభించి, సంరంభంబున భీమసేనుండు 
దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దజీయం జొచ్చిన. 

76 


ప్రతిపదార్థం: ఇట్టు; పాంచాలు, బాణ, వృష్టికిన్‌= ద్రుపదునియొక్క బాణాల వానకు; నిలుపు+ఓపక= నిలువలేక; కురుకుమారులు; 
కుమార, శర, నిహత, సుర+అరి, కుమారులున్‌+పోలెన్‌= కుమారస్వామియొక్క బాణాలతో కొట్టబడిన రాక్షసకుమారులవలె; 
వెజచటిచి= భయపడి; పాండవుల, ఒద్దకున్‌= పాండవులదగ్గరకు; పజతెంచినన్‌= పరుగెత్తుకొనిరాగా; చూచి, అర్జునుండు; 
ఆచార్య, ధర్మజులకు= ద్రోణాచార్యునికి, ధర్మరాజుకు; నమస్కరించి; మీరలు; ఇందు+అ= ఇక్కడే; ఉండుండు= ఉండండి; 
ఏను= నేను; ఈ క్షణంబు+అ= ఈ నిమిషాన్నే; ఆ+పాంచాలున్‌= ఆ (ద్రుపదుడిని; పట్టి; తెచ్చెదను+అని; విజృంభించి; 
సంరంభంబునన్‌= వేగిరపాటుతో; భీమసేనుండు; తనకున్‌; సేనా+అ(గ్రచరుండు+కా= సేనయొక్క ముందుభాగానికి వెళ్ళేవాడుగా; 
మా(ద్రేయులు= మాద్రితనయులైన నకులసహదేవులు; రథ, చక్ర, రక్షకులుగా= రథంయొక్కచ।(క్రాలను రక్షించేవాళ్ళుగా; 
(ద్రుపద, రాజ, వాహినీ, సము(ద్రంబున్‌= (ద్రుపదరాజుయొక్కసేన అనే సముద్రాన్ని; తజియన్‌= సమీపించేటట్టు; చొచ్చినన్‌= 
ప్రవేశించగా. 


తాత్సర్యం: ద్రుపదునిబాణవర్షానికి నిలువలేక కౌరవులు కుమారస్వామి బాణాలచేత కొట్టబడిన రాక్షసకుమారులవలె 
భయపడి పాండవులదగ్గరకు పరుగెత్తారు. అది చూచి అర్జునుడు ద్రోణధర్మరాజులకు నమస్కరించి 'మీ రిక్కడే 
ఉండండి. నేను ఈ క్షణాన్నే (ద్రుపదుణ్ణి పట్టి తెస్తా నని ఆటోపంతో, భీమసేనుడు తనసైన్యానికి ముందు నడువగా, 
నకులసహదేవులు తనచ(క్రరక్షకులు కాగా, [ద్రుపదుడిసైన్యమనే సముద్రాన్ని సమీపించాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. అర్జునుడు గురువైన (ద్రోణునికి, పెద్దన్న అయిన ధర్మరాజుకు నమస్కరించటం 
గురుజనభక్తికి నిదర్శనం. అర్జునుడికి గురు వెంతటి దైవమో, అన్నకూడా అంతటి దైవం. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 617 
భీమార్జునులు ద్రుపదునిసేనను దునుమాడుట (సం. అను.1-78-40 పంక్తి) 


క. కరిఘటలం దాతి భీముడు । కరటికటీకుంభదంతకరముఖముల జ 

ర్టరితముల( జేసి నిష్ణుర | తరవజ్రనిపాతపటుగదాఘాతములన్‌. 77 
ప్రతిపదార్థం: కరి, ఘటలన్‌= ఏనుగుల సమూహాలను; తా(కి= ఎదుర్కొని; భీము(డు; నిష్టురతర, వజ్ర నిపాత, పటు, 
గదా, ఘాతములన్‌= మిక్కిలి కఠినాలైన వజ్రాయుధంయొక్క దెబ్బలవలె బలమైన గదయొక్క దెబ్బలచేత; కరటి, కటీ, 


కుంభ, దంత, కర, ముఖములన్‌= ఏనుగులయొక్క చెక్కిళ్ళను, కుంభస్థలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను; 
జర్జరితములన్‌+చేసెన్‌= పగులగొట్టబడినవాటినిగా చేశాడు. 


తాత్సర్యం: భీముడు ఏనుగుల సమూహాలను ఎదుర్కొని వజ్రపాతంవంటి గదాఘాతాలచేత వాటిచెక్కిళ్ళను, 
కుంభస్థలాలను, దంతాలను, తొండాలను, ముఖాలను పగులగొట్టాడు. 


ఉ. దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ 

వారణసంచయం బభినవక్షతజారుణధార లొప్ప సం 

చారితధాతునిర్‌రురవిశాలశిలోచ్చయ సంచయాభమై 

వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్‌. 78 
ప్రతిపదార్థం: దారుణము+!జొ= భయంకరమైనట్టి; వృక+ఉదరు, గదా, కులిశ+ఆహతిన్‌= తోడేలు కడుపువంటి కడుపు 
కలవాడైన భీమునియొక్క గద అనే వజ్రాయుధంయొక్క దెబ్బచేత, అన్య, వాహినీ, వారణ, సంచయంబు= శత్రుసేనలోని 
ఏనుగులగుంపు; అభినవ, క్షతజ+అరుణ, ధారలు+ఒప్పన్‌= కొత్తనెత్తురుయొక్క ఎజ్జనిధారలు ఒప్పగా; సంచారిత, ధాతు, 
నిర్‌రుర, విశాల, శిలా+ఉచ్చయ, సంచయ+ఆభము+ఐ= సంచరింపజేయబడిన గైరికధాతువులతో కూడిన సెలయేళ్ళతో 
విశాలమైన పర్వత సమూహం యొక్క కాంతి గలదై; విక్షత, హస్తిప, వృక్ష, పంక్తితోన్‌= కొట్టబడిన మావటీళ్ళనే వృక్షాల 
సమూహంతో, వీర, రణంబునన్‌= వీరులయొక్కయుద్దంలో; పడియెన్‌= పడింది. 
తాత్సర్యం: భయంకరమైన వజ్రాయుధంవంటి భీమునిగదాఘాతంచేత శత్రుసైన్యంలోని ఏనుగులగుంపు - 
క్రొత్తనెత్తుటిధారలతో - గైరికాదిధాతువులతో కూడిన సెలయేళ్ళతో, విశాలమైన సంచార పర్వత సమూహంవలె, 
కొట్టబడిన మావటీళ్ళనే వృక్షసమూహంతోకూడి ఆ యుద్దంలో పడింది. 


నిశేషం: అలం: ఉటత్రేక్ష. 'పర్వతసమూహంవలె' అని ఉంటే ఉపమ అవుతుంది. కాని, “'సంచారపర్వతసమూహంవలె' అనే 
భావన దీన్ని ఉత్రేక్షగా మారుస్తున్నది. 


చ. అనిలజు( డుగ్రు( డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్‌ 
ఘనరథకోటి భగ్నములుగా సమరంబునం జేసి పేదదు 
ర్మనుజుల6 జంప నేల యని మానుగ గోపుండు గోగణంబులన్‌ 
గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తు( డై. 79 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనిలజుండు= వాయుదేవునికుమారుడైన భీముడు; ఉ(గ్రుడు+ఐ= భయంకరమైనవాడై; సమరంబునన్‌= 
యుద్దంలో; |ద్రుపదు, హస్తి, ఘటా+ఆవలిన్‌= (ద్రుపదునియొక్క ఏనుగు మందలయొక్క సముదాయాన్ని; అశ్వ, సంహతిన్‌= 
గుర్రాల సమూహాన్ని; ఘన, రథ, కోటిన్‌= గొప్ప రథాల సమూహాన్ని; భగ్నములు+కాన్‌= దెబ్బతిన్నవాటినిగా; చేసి, పేద, 
దుర్‌+మనుజులన్‌= బలహీనులైన దుష్ట మానవులను; చంపన్‌+ఏల= చంపటం ఎందుకు; అని= అనుకొని; మానుగన్‌= 
ఒప్పుగా; అధికుండు= గొప్పవాడు - భీముడు; పృథు, దండ, హస్తు(డు+ఐ= పెద్దగద చేతిలో గలవాడై; గోపుండు= 
ఆవులకాపరి; గో, గణంబులన్‌= ఆవుల సమూహాలను; కొనకొని= పూని; రొప్పునట్టుల= అరచి తరిమినట్టుగా; ఎగిచెన్‌= 
తరిమాడు. 


తాత్పర్యం: భీముడు భయంకరుడై యుద్దంలో (ద్రుపదునిగజాశ్వరథసమూహాలను భగ్నంచేసి, బలహీనులైన 
దుష్టమానవులను చంపటం ఎందుకులే అని గొల్లవాడు గోవులమందను అరచి తరిమినట్టు తరిమాడు. 


విశేషం: అలం: ఉపమ. భీమపరా(క్రమాన్ని వర్షించిన 77, 78, 79 పద్యాలు ఓజోగుణరమణీయాలు. 


స్రగ్ధర. 
అంతం గౌంతేయు( డత్యాయతభుజు(డు నరుం డల్లి పాంచాలు దంతి 
ధ్వాంతంబున్‌ వానివాహోత్తమతుహినతతిం దద్ధటోదారతారా 
సంతానంబున్‌ శరాంశూచ్హయవిభవమునన్‌ శాంతి. బొందించి యుద్య 
ద్ధాంతారాతిప్రభుం డై తనరుచు వెలింగెన్‌ దద్రణవ్యోమవీథిన్‌. 80 


ప్రతిపదార్థం: అంతన్‌= తర్వాత; అతి+ఆయత, భుజుండు= మిక్కిలి విశాలాలైన భుజాలు కలవాడు; కౌంతేయు(డు= 
కుంతీదేవి కుమారుడు; నరుండు= అర్జునుడు; అల్లి= కోపించి; పాంచాలు, దంతి, ధ్యాంతంబున్‌= [ద్రుపదునియొక్కఏనుగుల 
సమూహమనే చీకటిని; వాని, వాహ+ఉత్తమ, తుహిన, తతిన్‌= అతనియొక్క అశ్వ శ్రేష్టాలనే మంచుసమూహాన్ని; తత్‌+భట+ఉదార, 
తారా, సంతానంబున్‌= అతనియొక్క భటులు అనే గొప్పనక్షత్రాల సమూహాన్ని; శర+అంశు+ఉచ్చయ, విభవమునన్‌= 
బాణాలు అనే కిరణాల సమూహంయొక్కసంపదచేత; శాంతిన్‌+పొందించి= అణగేటట్టు చేసి; తత్‌+రణ, వ్యోమ, వీథిన్‌= ఆ 
యుద్దమనే ఆకాశమార్గంలో; ఉద్యత్‌+ధ్వాంత+అరాతి, (ప్రభుండు+ఐ= (ప్రకాశిస్తున్న సూర్యునికాంతివంటి కాంతి గలవాడై; 
తనరుచున్‌= ఒప్పుతూ; వెలిగౌన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: తర్వాత విశాలాలైన భుజాలు కలవాడూ, కుంతీకుమారుడూ అయిన అర్జునుడు ఆగ్రహించి, ద్రుపదుని 
ఏనుగులసమూహమనే చీకటిని, అశ్యృసమూహమనే మంచును, సైనికసమూహమనే నక్షత్రసముదాయాన్ని తన బాణాలనే 
కిరణసంపదచేత అణగేటట్లు చేసి, యుద్దమనే ఆకాశవీథిలో సూర్యుడివలె (ప్రకాశించాడు. 


విశేషం: అలం: రూపకం. (స్రగ్టరావృత్తంలో ప్రతిపాదంలోనూ మ, ర, భ, న, య, య, య అనే గణాలుంటాయి. 
8, 15 అక్షరాలతో యతిమైత్రి. నన్నయ వాడిన ్రగ్ధరావృత్త మిదే. “వీరస్య భుజదండానాం వర్లనే (స్రగ్గరా భవేత్‌ అని 
కాత్యాయనుడు చెప్పినట్లు అభినవగుప్తపాదులు పేర్కొన్నారు. అత్యాయుతభుజుడైన అర్జునుని బాణప్రయోగాన్ని సూర్యుని 
కర (కిరణ) ప్రయోగాలుగా రూపకం చేయటంతో ఛందళ్ళిల్పంతోపాటు అలంకారసార్థక్యాన్నికూడా నన్నయ ప్రదర్శించాడు. 
(సంపా 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 619 


క. ఆతనిం జూచి సహింపక |; యాతతకార్ముకుండు ద్రుపదుననుజుండు శౌర్యో 

పేతుండు సత్యజితుం డను । నాతండు ధీరు€ డయి తాత నతిరభసమునన్‌. 81 
ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ అర్జునుడిని; చూచి; సహింపలేక= ఓర్వలేక; ఆతత, కార్ముకుండు= గొప్పవిల్లు కలవాడు; శౌర్య+ 
ఉపేతుండు= శౌర్యంతో కూడుకొన్నవాడు; ద్రుపదున్‌+అనుజుండు= దద్రుపదుడిని అనుసరించి పుట్టినవాడు - తమ్ముడు; 
సత్యజితుండు; అను; అతడు; ధీరుండు+అయి= ధైర్యంగలవాడై; అతి, రభసమునన్‌= మిక్కిలి ఆటోపంతో; తాశెన్‌= 
ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: అర్షునునివిజృంభణం చూచి ఓర్వలేక (ద్రుపదునితమ్ముడు సత్యజితుడనేవాడు గొప్పవిల్లు చేపట్టి 
శౌర్యధైర్యాలు గలవాడై అమితమైన ఆటోపంతో ఆతబణ్జీ ఎదుర్కొన్నాడు. 
క. కడగి ద్రుపదానుజు(డు నె। వ్వడిం గవ్వడి నేసె నూటువా(డిశరములం 

గడు నలిగి వాని నన్నియు | నడుమన తునియంగ నేసి నరు. డస్ర్రములన్‌. 82 
ప్రతిపదార్థం: (ద్రుపద+అనుజు(డు= (ద్రుపదునితమ్ముడు; కడంగి= పూనుకొని; నెజ+వడిన్‌= నిండువేగంతో; నూణు, 
వాండి, శరములన్‌= వంద పదునైన బాణాలచేత; కవ్వడిన్‌= అర్జునుడిని; ఏసెన్‌= కొట్టాడు; నరుండు= అర్జునుడు; కడున్‌= 


మిక్కిలి; అలిగి= కోపించి; వానిన్‌= ఆ బాణాలను; అన్నియున్‌= అన్నింటిని; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియంగన్‌= 
ముక్కలయ్యేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: ద్రుపదుని తమ్ముడు ఎంతో ప్రయత్నించి, మహావేగంగా వందవాడిబాణాలతో అర్జునుడిని కొట్టాడు. 
అందుకు అర్జునుడు ఆగ్రహించి, తనబాణాలతో నడుమనే వాటినన్నింటిని ముక్కలు చేశాడు. 


క. వివిధాస్త్రకోవిదుండు వా । సవి వానిరథంబు( బార్‌స్టిసారథుల మహిం 
గువలు వడ నేసి నుగ్రా । హవమునకును వా(డు విముఖుండై చెడి పవన్‌. 83 


ప్రతిపదార్థం: వివిధ+అస్త్ర, కోవిదుండు= అనేకవిధాలైన అస్త్రాలను తెలిసినవాడు; వాసవి= ఇం(ద్రునికొడుకైన అర్జునుడు; 
వాని, రథంబున్‌= అతనియొక్క రథాన్ని; పార్‌ష్టి సారథులన్‌= వెనుక కాపలాకాసేవాళ్ళను, సారథులను; వాండు= ఆ 
ద్రుపదుని తమ్ముడు; ఉ[గ్ర+ఆహవమునకును= భయంకరమైనయుద్దానికి; విముఖుండు+ఐ= పెడమొగంగలవాడై; చెడి= 
కనబడకుండ; పణవన్‌= పరుగెత్తిపోయేటట్టు; మహిన్‌= భూమిమీద; కువలుపడన్‌= కుప్పలుపడేట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: అనేకవిధాలైన అస్త్రాలు తెలిసిన అర్జునుడు - ద్రుపదుడితమ్ముడు గొప్పయుద్దానికి భయపడి 
పరుగెత్తిపోయేటట్టు - అతనిరథాన్నీ, సారథులనూ నేలమీద కుప్పలు పడేటట్లు కొట్టాడు. 


వ. అంత. 84 
తాత్పర్యం: ఆ పైన, 
క, _శరమోక్షణవేగనిరం | తరమండలితోరుచాపదండు( డకాండో 

ద్ధురదండధరుందపోలెను | హరినందను€ దా(క ద్రుపదు( డత్యుద్ధతుం డై. 85 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శర, మోక్షణ, వేగ, నిరంతర, మండలిత+ఉరు, చాప, దండుండు= బాణాలను వదలటంలోని వేగంచేత 
ఎడతెగక వలయాకారంగా చేయబడిన గొప్ప ధనుస్సుయొక్క కర్రగలవాడు; (ద్రుపదు(డు; అతి+ఉద్దతుండు+ఐ= మిక్కిలి 
గర్వించినవాడై; అకాండ+ఉద్దుర, దండ, ధరుండు+అ, పోలెను= అకాలంలో విజృభించిన యముడో అనేటట్టు; హరి, 
నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుణ్ణి; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: వ్యవధి లేకుండ వేగంగా బాణాలు వదలటంవలన వలయాకారం పొందిన ధనుస్సుయొక్క కర్ర కలవా 
డైన (ద్రుపదుడు, మిక్కిలిగర్వంతో అకాలంలో విజృంభించిన యముడో అన్నట్లు అర్హునుడిని ఎదుర్కొన్నాడు. 
ర్త (గా జ 


నిశేషం: అలం: ఉత్రేక్ష. “'చాపదండు. డకాండోద్దుర....' అనేదానికి 'చాపదండు నకాండోద్దుర...” అనే పాఠాంతరమున్నది. 


అట్టయితే ఆ విశేషం అర్జునునకు అన్వయిస్తుంది. 


మ. పరమాస్రైకవిశారదుల్‌ బలయుతుల్‌ పాంచాలకౌంతేయు లొం 

డొరులన్‌ మార్కొని యేయునప్పడు తదీయోగ్రాజిరంగంబు దు 

స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర 

స్పరయుద్దంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్స్ము లై రచ్చటన్‌. 86 
ప్రతిపదార్థం: పరమ+అస్త్ర+ఏక, విశారదుల్‌= ఉత్తమాలైన అస్రాలలో మిక్కిలిపండితులూ; బలయుతుల్‌= బలంతో 
కూడుకొన్నవాళ్ళు అయిన; పాంచాల, కౌంతేయులు= పాంచాలరాజైన (ద్రుపదుడు, కుంతీ తనయుడైన అర్జునుడు; 
ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; మార్కొని= ఎదుర్కొని; ఏయు+అప్పుడు= బాణాలు ప్రయోగించేటప్పుడు; తదీయ+ఉ(గ+ఆజి, 
రంగంబు= వాళ్ళయొక్క భయంకరమైన యుద్దభూమి; దుస్‌+తర, నీరం(ధ్ర, నిశాత, సాయక, తమస్‌+సంఛన్నము+ఐనన్‌= 
దాటరానివి, దట్టమైనవి, వాడిఅయినవి అయిన బాణాలవలన కలిగిన చీకటిచేత కప్పబడగా; అచ్చటన్‌= అక్కడగల; యోధులు= 
వీరులు; పరస్పర యుద్దంబు= ఒకరితో నొకరు పోరాడటాలు, తక్కి= మాని; నిశా, భ్రాంత+ఆత్ములు+ఐరి= రాత్రి అయిం 
దనే (భ్రాంతిని పొందిన మనస్సులు కలవాళ్ళు అయ్యారు. 
తాత్సర్యం: అస్త్రవిద్యలో పండితులు, బలవంతులు అయిన (ద్రుపదపార్గులు, ఒకరినొకరు ఎదుర్కొని బాణాలు 
ప్రయోగించుకొనేటప్పుడు - భయంకరమైన వాళ్ళయుద్దభూమి, దాటరాని దట్టమైన వాడిబాణాలతో కప్పబడి 
చీకటిమయం కాగా, అచ్చటివీరులు ఒకరితో ఒకరు పోరాటడం మాని రాత్రి అయిందని భ్రాంతిపడ్డారు. 


విశేషం: అలం: (భ్రాంతిమంతం. 
అర్జునుడు ద్రుపదుం బట్టి కట్టి తెచ్చుట (సం.1-128-3) 


వ. అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా 
నొక్కబాణంబున నేసి యార్చిన, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబుమీందికి 
లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీందికి లంఘించి వానిం బట్టికొనినం దత్సైన్యంబు 
హాహాకారంబు లెసంగ మహార్థవంబునుంబోలె మైయుచుండె నంత. 87 


ప్రతిపదార్థం: అట్టి; మహా, ద్వంద్వ, యుద్దంబునన్‌= అటువంటి గొప్ప జంటపోరులో; విజిగీషుండు+అయి= జయించా 
లన్నకోరిక మిక్కుటంగా కలవాడై; పాంచాలుండు= (ద్రుపదుడు; పాండవ, మధ్యము, ధనుః+మధ్యంబు= పాండవులలో 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 621 
నడిమివాడైన అర్జునుని విల్హయొక్క నడిమిభాగం; భగ్నంబు, కాన్‌= విరిగేటట్టుగా; ఒక్క, బాణంబునన్‌= ఒక్క బాణంతో; 
ఏసి= కొట్టి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; వాసవ, సుతుండు= దేవేంద్రునియొక్క కుమారుడైన అర్జునుడు; అలిగి= 
కోపించి; ఉద్యత+అసి, హస్తుండు+అయి= ఎత్తబడిన కత్తిని చేతిలో కలవాడై; శైల, స్థలంబు, మీందికిన్‌= కొండ (ప్రదేశం మీదికి; 
లంఘించు= ఎగిరిదూకే; కొదమ, సింగంబునున్‌+పోలెన్‌= పిల్లసింహంవలె; (ద్రుపదు రథంబు, మీందికి= ద్రుపదుని తేరుపైకి; 
లంఘించి= దూకి; వానిన్‌= ఆ (ద్రుపదుడిని; పట్టికొనినన్‌= పట్టుకోగా; తత్‌+సైన్యంబు= అతనియొక్క సైన్యం; హహాకారంబులు= 
హాహా శబ్దాలు; ఎసంగన్‌= అతిశయించగా; మహా+అర్లవంబునున్‌+పోలెన్‌= మహాసము(ద్రంవలె; (మోయుచున్‌+ఉండెన్‌= 
ఘోషిస్తూ ఉండింది; అంతన్‌= అప్పుడు. 


తాత్సర్యం: ఆ గొప్పద్వంద్వయుద్దంలో జయించాలన్నకోరిక మిక్కుటంగా కలవాడై ద్రుపదుడు, అర్జునుని విల్లు 

ఠా = జ భ్‌. 
నడిమిభాగం విరిగేటట్లు ఒక బాణం వేసి పెద్దగా అరచాడు. అందుకు అర్జునుడు ఆగ్రహించి, చేత కత్తి నెత్తుకొని 
కొండమీదికి దూకే కొదమసింహంవలె ద్రుపదునిరథంమీదికి ఎగిరి దూకి, అతణ్ణి పట్టుకొన్నాడు. అప్పుడు 
ద్రుపదునిసైన్యం పెద్దహహాకారాలతో మహాసముద్రంవలె ఘోషిస్తూ ఉండింది. 


విశేషం: అలం: ఉపమ. 
ప్రక్షీణదర్పు ద్రుపదు ర । థాక్షముతోC' గట్టి తెచ్చి యర్హునుండు క్రియా 
దక్షుం డయి గురునకు గురు । దక్షిణగా నిచ్చి చేసి. దత్సమ్మదమున్‌. 88 


ప్రతిపదార్థం: అర్జునుడు; (క్రియా, దక్షుండు+అయి= కార్యంలో సమర్గుడై - అంటే చేయవలసిన పనిని చేయడంలో 

సమర్భుడై; ప్రక్షీణ, దర్చున్‌= మిక్కిలి తగ్గిపోయినగర్వం గలవాడిని; (ద్రుపదున్‌= (ద్రుపదుడిని, రథ+అక్షముతోన్‌= తేరి 
యథా అ nN a 

ఇరుసుతో (ఇరుసుకు); కట్టి, తెచ్చి; గురునకున్‌= గురువైన ద్రోణాచార్యునికి; గురుదక్షిణగాన్‌; ఇచ్చి; తత్‌+సమ్మదమున్‌= 

అతనికి సంతోషాన్ని; చేసెన్‌= కలిగించాడు. 


తాత్పర్యం: అర్జునుడు కార్యసాధనసమర్భుడై గర్వం కోల్పోయిన (ద్రుపదుణ్ణి తేరి ఇరుసుకు కట్టి తెచ్చి, 
గురుదక్షిణగా ఇచ్చి ద్రోణాచార్యుణ్లి సంతోషపెట్టాడు. 


విశేషం: అక్షరరమ్యతలో అనురణనధ్వనికి ఉపకరణంగా వాడే నన్నయరచనాశిల్పంలో ఒక మెలకువ ఈ పద్యంలో ఉన్నది. 
పద్యంలో క్ష ప్రాసాక్షరం. చివరి పాదంలోని 'గురుదక్షిణ అనే పదం. ఈ పద్యంలో ఆయువుపట్టు. గురుదక్షిణకు గౌరవాన్ని 
కలిగించే క్షకారప్రాస అనురణనసౌందర్యాన్ని కలిగిస్తున్నది. పూర్వార్హంలోని క్షకారప్రాస (ద్రుపదుని దైన్యాన్ని ధ్వనిచూస్తుంటే, 
ఉత్తరార్హంలోని క్షకారప్రాస అర్జునుని ప్రతాపాన్ని ధ్వనిస్తున్నది. 'గురుదక్షిణ' అంటే గురువుకొరకైనదక్షిణ అనీ, గొప్పదైన దక్షిణ 
అనీ అర్థవైచి త్రి ఏర్పడి “గురువునకు గురుదక్షిణ” తగినవిధంగా - కొండంతదేవుడికి కొండంతపత్రి నిచ్చినట్టు - ఇచ్చాడనే 
అర్థం అనురణన సామర్థ్యంతో ఏర్పడుతున్నది. అందువలన ఈ పద్యంలో శబ్ద శక్తిమూలక అనురణనధ్వని ఉన్నది. (సంపా 


వ. ద్రోణుండును నర్దునుచేసిన పరాక్రమంబునకు. బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి 
నగుచు ని ట్లనియె. 89 


ప్రతిపదార్థం: |ద్రోణుండును; అర్జును= అర్జునుడు; చేసిన= కావించిన; పరాక్రమంబునకున్‌; పరమ, హృష్ట హృదయుండు+ఐ= 
మిక్కిలి ఆనందించిన హృదయం కలవాడై; ద్రుపదున్‌+చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: (ద్రోణుడుకూడా అర్జునుని పరాక్రమం చూచి ఆనందించి నవ్వుతూ (ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 


క. వీరెవ్వ రయ్య? ద్రుపదమ । హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్‌ 
వీరికి వలసెనె? యహహ! మ । హారాజ్యమదాంధకార మది వాసెనొకో?. 90 


ప్రతిపదార్థం: ఏరు+ఎవ్వరు+అయ్య= వీ రెవ్వరండి!; ద్రుపద, మహారాజులె= ద్రుపదమహారాజులుగారేనా!; ఇట్టు= ఈ 
విధంగా; కృపణులు+అయి= దిక్కులేనివారై; పట్టు+పడన్‌= పట్టుపడటానికి; వీరికిన్‌= వీరికి; వలసెన్‌+ఎ= ఆవశ్యకమయిందా! 
అహహజ= డొరా!; మహా, రాజ్య, మద+అంధకారము= గొప్పరాజ్యగర్వంచేత కలిగిన గ్రుడ్డతనం; అది= అది; పాసెన్‌+ఒకో= 
తొలగిపోయిందా ఏమి? 


తాత్పర్యం: వీ రెవ్వ రయ్యా? (ద్రుపదమహారాజులే! ఈ విధంగా దిక్కులేక పట్టుపడవలసిన పరిస్థితి ఏర్పడిందే! 
అహాహా! మహారాజ్యమదంచేత కలిగిన కన్నుగాననితనం తొలగిపోయిందా? 


విశేషం: వ్యంగ్యంగా అధిక్షేపించే వాక్యపద్దతికి ఈ పద్యం తెలుగులో హృద్యమైన ఉదాహరణగా నిలిచిపోయింది. ద్రోణుని 
గూఢాభిమానాన్ని ఈ పద్యం వ్యంగ్యసుందరంగా వ్యక్తం చేస్తున్నది. (ద్రోణుడు అధిక్షేపంగా పలికేటప్పుడు - అయ్య! 
మహారాజులె, వీరికి వలసెనె; అదివాసెనొకో! - అనే మాటలనేప్పుడు ఒక వింతవెటకారం ధ్వనిస్తుంది. దానిని కాకువు అంటారు. 
ఆ కాకువులు పూర్వం [ద్రుపదుడు ద్రోణుడిని అవమానించినమాటలవరుసను స్సురింపచేస్తూ, వాటికి (ప్రతిగా [ద్రోణుడు 
అధిక్షేపిస్తున్నట్ట్లు ధ్వని. మొదట (ద్రోణుడు తమ పాతస్నేహాన్ని జ్ఞాపకంచేస్తూ గుర్తించావా? అని (ప్రశ్నించినప్పుడు, (ద్రుపదుడు 
తనకు తెలియదన్నాడు. దానికి ఎద్దేవగా 'నీ వెవరయ్యా?' అని వ్యంగ్యంగా (ప్రశ్నించటం. మహారాజుతో పేద బాపడికి 
సంబంధం ఎట్టా కలుగుతుంది? అని ప్రశ్నించిన (ద్రుపదుడిని “ఇప్పుడు నా ఎదుట ఉన్నది 'ద్రుపదమహారాజులా?” అని 
వెటకారపుతిరుగుప్రశ్న. 'రాజ్యంపోయిన పేదవాడివి నీవు" అని వ్యంగ్యమైన అధిక్షేపం. -ఈ విధంగా దిక్కులేకుండా పట్టుపడవలసి 
వచ్చిందా?” అని పరిహసించినప్పుడు పూర్వం తన దయనీయస్థితిని చూచికూడా జాలిపడక “మిత్రామిత్రత్వాలు రాజులకు 
కార్యవశంగా ఏర్పడతాయి” అన్న (ద్రుపదునిమాటకు తిరుగుదెబ్బ వినపడుతుంది. ఐశ్వర్యగర్వంచేత (ద్రోణుని విలువ 
తెలిసికొనకుండ మాట్లాడిన గ్రుడ్డితనం ఇప్పుడు తొలగిందా, 'నీ ఐశ్వర్యం, నీ పరాక్రమం, నా శిష్యులఅధీనం, నా దయాభిక్ష' 
అని తలపింపచేసి, తన జొన్నత్యాన్నీ, అదృష్టాన్నీ వ్యంగ్యంగా (ద్రోణుడు ధ్వనింపచేశాడు. (సంపా.) 


ఆ. ‘ఇంక నైన మమ్ము నెటు(గంగ నగునొక్కొ!' యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు 

విడిచిపుచ్చె గురు(డు; విప్రలయలుకయు. దృణహుతాశనంబు దీర్ట మగునె?. 91 
ప్రతిపదార్థం: ఇంకన్‌+ఐన= ఇక ముందైన; మమ్మున్‌= మమ్ములను; ఎలుంగన్‌+అగున్‌+ఒక్కొ= గుర్తించుకోతగునుసుమా!; 
అనుచున్‌= అంటూ; ఉల్లసంబులు+ఆడి= ఎగతాళి మాటలు మాట్లాడి; గురుండు= ద్రోణాచార్యుడు; ద్రుపదున్‌= (ద్రుపదుడిని; 
విచిచి, పుచ్చెన్‌= వదిలివేశాడు; విప్రుల+అలుకయున్‌= (బ్రాహ్మణులయొక్కకోపం; తృణ, హుతాశనంబు= గడ్డినిప్పు; 
దీర్భము+అగునె= ఎక్కువకాలం ఉంటుందా! 
తాత్సర్యం: ఇక ముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా?' అని ఎగతాళి చేసి, (ద్రోణుడు ద్రుపదుర్లో విడిచి 

(జ లా (ac) 
పెట్టాడు. బ్రాహ్మణునికోపం, గడ్డినిప్పు ఎక్కువకాలం ఉంటాయా? 
ల Co 

విశేషం: అలం: అర్జాంతరన్వాసం. ఇప్పటికైనా న న్నెప్తుడూ గుర్తుంచుకుంటావా? - అనే కాకువువలన కలిగే అధిక్షేపార్హం 
ద్రుపదునికి గుండెలో ములుకువలె కలకాలం గుర్తుంటుంది. చేసిన స్నేహాన్ని మరిచేవారికి తగినవాజ్మయాస్ర్రం ద్రోణుని 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 623 


అధిక్షేపోక్తి. భీమార్జునులు [ద్రుపదునితో యుద్దం చేసినఘట్టంలో దాదాపు ప్రతిపద్యంలోనూ అలంకారప్రయోగం చేశాడు- 
నన్నయ. కథార్థాలను (ప్రసన్నంచేయటానికి అర్జాలంకార(ప్రయోగంకూడా అర్జయోజనశిల్పంలో ఒకభాగం. (సంపా 


ధృతరాష్ట్రుడు యుధిష్టిరుని యౌవరాజ్యాభిషిక్తునింజేయుట (సం.1-79-191) 
వ. ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యు( గోపపాశబద్దుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ 
సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్తుండు యుధిష్టిరు రాజ్యభారధురంధరుంగా నెటింగి 
భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన. 92 


ప్రతిపదార్థం: ఇట్టు; ద్రుపదుండు; ద్రోణుచేతన్‌; విముక్తుండు+అయ్యున్‌= విడువబడినవాడైనా; కోప, పాశ, బద్దుండు+అయి= 
కోప మనే తాటిచేత కట్టబడినవాడై; ఆ+పరిభవంబునకున్‌= ఆ అవమానానికి; (ప్రతీకారంబు= తిరిగి అపకారం; చేయన్‌= 
చేయటానికి; సమకట్టి= పూనుకొని; (బ్రాహ్మణ+ఉపాస్తి= (బ్రాహ్మణులయొక్క సేవను; చేయుచున్‌+ఉండెను= చేస్తూఉన్నాడు; 
అంతన్‌= తర్వాత; ఇటన్‌= హస్తినాపురంలో; ధృతరాష్ట్రుండు, యుధిస్టిరున్‌= ధర్మరాజును; రాజ్య, భార, ధురంధరున్‌+కాన్‌= 
రాజ్యంయొక్క భారాన్ని వహించేసమర్గుడిగా; ఎటీంగి= తెలిసికొని; భీష్మ విదురులతో; విచారించి= ఆలోచించి; యౌవ, 
రాజ్య+అభిషిక్తున్‌= యౌవరాజ్యంలో అభిషేకింపబడినవానినిగా; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: ఈ విధంగా (ద్రుపదుడు ద్రోణునిచేత విడిచిపెట్టబడినా - అతడు కోపమనే తాటితో కట్టబడినవా 
డ్రై (ద్రోణుడు తనకు చేసినఅవమానానికి తిరిగి అపకారం చేయాలని బ్రాహ్మణులసేవ చేస్తున్నాడు. అట హస్తినా 
పురంలో ధృతరాష్ట్రుడు యౌవరాజ్యభారం వహించటానికి యుధిస్టిరుడు తగినవాడని భీష్మ విదురులతో విచారించి, 
అతణ్షీ యౌవరాజ్యాభిషిక్తుణ్ణి చేయగా. 


విశేషం: 'బ్రాహ్మణోపాస్తి సేయుచుండె' - అనే దానికి బ్రాహ్మణోపాస్తిచేయుచు పురంబు సొరనొల్లక యుండె' - సేయుచుండె 
(ద్రోణుండు రాజకుమారసహితుండై హస్తిపురంబునకు మగుడి వచ్చె నంత' అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాంధ్ర 


మహాభారతము సంశోధిత ప్రతి, పుట. 341. (ద్రోణుడు తరువాత రాజకుమారసహితుడై హస్తినాపురానికి తిరిగిరావటం 
విశేషంగాదు. కాని (ద్రుపదుడు అవమానాన్ని భరించలేక (బ్రాహ్మణోపాస్తి చేస్తూ తనపురం సొర నొల్లకుండటం విశేషం. 


చ. నలువురు దమ్ములున్‌ బలిమి నాలుగుదిక్కులు నోర్లి సర్వభూ 
తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా 
సులు గొనివచ్చి యీంగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం 
డలఘు(డు యౌవరాజ్యయుతు. డయ్యును బెంపున సార్వభౌము. డై. 93 


ప్రతిపదార్థం: నలువురు, తమ్ములున్‌; బలిమిన్‌= బలంతో; నాలుగు, దిక్కులున్‌= నాలుగుదిక్కుల్ని; ఓర్చి= ఓడించి; సర్వ, 
భూతలమునన్‌= మొత్తంభూమిమీద; రాజ, నందనుల, దర్చము= రాజకుమారులయొక్క గర్వాన్ని; అడంచుచున్‌= అణచివేస్తూ; 
భూరి, వస్తు, రాసులు= పెద్దవైన పదార్థరాసులను; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఈన్‌= ఈయగా; కొని= తీసుకొని; విశుద్ద, 
యశస్‌+నిధి= స్వచ్చమైనకీర్తికి స్థానమైనవాడు; అలఘుండు= తక్కువవాడుకానివాడు - అంటే గొప్పవాడు; ధర్మజుండు= 
యౌవ, రాజ్య, యుతుండు+అయ్యును =యౌవరాజ్యంతో కూడుకొన్నవాడే అయినప్పటికీ; పెంపునన్‌= గొప్పతనంచేత; 
సార్వభౌముండు+ఐ= సమస్తభూమిని పరిపాలించే రాజై; ఒప్పెన్‌= వెలిగాడు. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నలుగురుతమ్ములు తమబలంతో నాలుగుదిక్కులు జయించి, భూమిమీది రాకుమారు లందరి పొగ 
రణచి, ఎంతోవిలువైన పదార్థరాసులను తెచ్చి ఇయ్యగా, వాటిని (గ్రహించి స్వచ్చమైనకీర్తితో గొప్పవాడైన ధర్మరాజు 
యువరాజే అయినా చ(క్రవర్తివలె వెలిగాడు. 


విశేషం: అలం: కావ్యలింగం. 'సమర్ధనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌”. ధర్మరాజు పదవిలో యువరాజైనా మహిమలో 
సార్వభౌముడు. తమ్ములు నలుదిక్కుల రాజులను జయించి సంపదలు తెచ్చి అతని అధీనం చేయటంవలన అతడు 
సార్వభౌముడనే భావం సమర్థనీయమైనది. ఇక్కడ ధర్మరాజుని నాయకత్వంతోపాటు భీమాదుల అనునాయకత్వం కూడ 
వస్తుధ్వని. భీమాదుల వీరవృత్తాలన్నీ ధర్మజునిధర్మవీర ప్రవృత్తికి పోషకాలే. అంగిని పోషించే అంగా (అంగరసా) లే అని 
తాత్పర్యం. ధర్మజుడివర్లనం (ప్రసాదగుణభూయిష్టమై ఉండటం సార్థకం. (సంపా.) 


వ. మటియును. 94 
తాత్సర్యం: ఇంకా. 
క. _బద్దపరంపర నొప్పె మ । దోద్దతగజరథతురంగయుద్దముల గదా 

యుద్ధములం జూడ నెందు6బ్ర। సెద్దుడు మధ్యముండ యను విశిష్టస్తవముల్‌. 95 
ప్రతిపదార్థం: మద+ఉద్దత, గజ, రథ, తురంగ, యుద్దముల= మదంచేత గర్వించిన ఏనుగులబలంతో, రథబలంతో, అశ్వ 
బలంతో యుద్దాలు చేయటంలో; చూడన్‌= చూడగా; ఎందున్‌= దేనిలోనైనా; మధ్యముండు+అ= కుంతీపుత్రులలో నడిమివాడైన 
భీముడే; ప్రసిద్దుడు= పేరుకెక్కినవాడు; అను; విశిష్ట, స్తవముల్‌= గొప్పపాగడ్తలు; బద్ద, పరంపరన్‌= కట్టబడ్డవరుసచేత; ఒప్పెన్‌= 
వ్యాపించాయి. 


తాత్సర్యం: గజరథాశ్వయుద్దాలలో, గదాయుద్దంలో - దేనిలోనైనా కుంతీపుత్రులలో నడిమివాడైన భీముడే పేరు 
కెక్కినవాడన్న పొగడ్తలు పరంపరగా వ్యాపించాయి. 


చ. అనుపమకార్ష్యుకాదివివిధాయుధవిద్యలయందు( గోవిదుం 

డనంగ నజయ్యుం డై పరంగు నర్జును బోలంగ నన్యు లెందు లే 

రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని 

స్వనముఖరాబ్దివేస్టిత విశాలమహీవలయాంతరంబునన్‌. 96 
ప్రతిపదార్థం: అనుపమ, కార్ముక+ఆది, వివిధ+ఆయుధ విద్యల+అందు= సాటిలేని ధనుస్సు మొదలుగా నానావిధాలైన 
ఆయుధ విద్యలలో; కోవిదుండు= పండితుడు; అనంగన్‌; అజయ్యు(డు+ఐ= గెలువసాధ్యంగానివాడై; పరంగు= ఒప్పునట్టి; 
అర్జునున్‌; పోలంగన్‌; అన్యులు= ఇతరులు; ఎందున్‌= ఎచ్చటను; లేరు; అను; జన, ఘోషము= జనులయొక్కధ్వని; మరుత్‌+ 
చలిత+ఉచ్చ, వీచి, నిస్వన, ముఖర+అబ్ది, వేష్టిత, విశాల, మహీ, వలయ+అంతరంబునన్‌= గాలిచేత ఎగురుతున్న ఎత్తైన 
అలలయొక్క శబ్దంచేత ధ్వనిస్తున్నసముద్రాలచేత చుట్టబడిన విశాలభూమండలంయొక్క మధ్యప్రదేశంలో; ఉత్‌+చరితము= 
మీది కెగసింది; అయ్యెన్‌. 


తాత్సర్యం: ధనుర్విద్య మొదలుగా వివిధాలైన ఆయుధవిద్యలలో పండితుడై, అజేయుడైన అర్జునునితో పోల్చటానికి 
ఇతరు లెక్కడా లేరనే జనఘోష భూమండలంలో అంతటా మీదికి ఎగసింది. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 625 


విశేషం: ప్రసాదగుణ విశిష్టమైన ఓజోగుణం ఈ రచనలో అర్జునుడిఅనంతకీర్తిని ధ్వనింపచేస్తున్నది. ధర్మజుడిని, అర్జునుడిని 
చంపకమాలలో వర్లించటం, భీముడిని, కవలను కందపద్యాలలో వర్షించటం నన్నయ ఛందళ్శిల్పంద్వారా ప్రదర్శిస్తున్న పాత్రల 
కీర్తుల తారతమ్యానుశీలనం, అక్షరరమ్యాలైన ఛందస్సులనుకూడా వ్యంజకాలుగా నిబంధించే నన్నయరుచిరార్టసూక్తినిధిత్వం 
పాండవవర్లనంలో ప్రౌఢంగా ప్రదర్శించబడింది. (సంపా.) 


క. యము లమితశౌర్యు లరినృప । యము లమలచరిత్రనిరతు లనగా నత్యు 
త్తమభక్తి నన్నలకు విన । యము మెబియుచు నుండి రధికు లై బహుకళలన్‌. 97 


ప్రతిపదార్థం: యములు= కవలలు - నకులసహదేవులు; అమిత, శౌర్యులు= మిక్కిలిపరాక్రమం కలవాళ్ళు; అరి, నృప, 
యములు= శత్రురాజులకు యమధర్మరాజువంటివాళ్ళు; అమల, చరిత్ర, నిరతులు= నిర్మలమైన నడవడిలో ఆసక్తిగలవాళ్ళు; 
అనంగాన్‌= అని చెప్పబడగా; బహుకళలన్‌= అనేకవిద్యల్లో; అధికులై= గొప్పవాళ్ళయి; అతి+ఉత్తమ, భక్తిన్‌= మిక్కిలి శ్రేష్టమైన 
భక్తితో; అన్నలకున్‌; వినయము; మెజయుచున్‌= చూపుతూ; ఉండిరి. 


తాత్పర్యం: నకులసహదేవులు - మిక్కిలి పరాక్రమం కలవాళ్ళు. శత్రురాజులకు యమధర శ్రరాజువంటివాళ్ళు. స్వచ్చ 
మైన నడవడిగలవాళ్ళు - అనే పేరు పొంది అనేకవిద్యలలో ఆరితేరి అత్యుత్తమభక్తితో అన్నలపట్ల వినయం 
చూపుతూన్నారు. 

భారద్వాజుం డర్దునునకు బ్రహ్మశిరోనామకదివ్యబాణం బొస(గుట (సం.1-80-20) 


వ. ఇట్లు పాండుకుమారు లపారగుణంబుల నెల్లవారికి నారాధ్యు లయి పర6(గుచున్న నందు ధనుర్విద్య నర్జును 
దృఢముష్టిలాఘవలక్ట్యవేధిత్వదూరాపాత జితశ్రమత్వంబులకు నసిగదాశక్తితోమరాదిప్రహరణప్రవీణతకుం 
బరమహీపాల పరాజయోత్సాదన పరాక్రమంబునకు( దనవలని భక్తిస్నేహంబులకు మెచ్చి భారద్వాజుండు వానికి 
బ్రహ్మశిరం బను దివ్యబాణంబు సప్రయోగనివర్తనంబుగా నిచ్చి యి ట్లనియె. 98 


ప్రతిపదార్థం: ఇట్టు; పాండు, కుమారులు= పాండవులు; అపార, గుణంబులన్‌= అంతులేని (మంచి) గుణాలతో; 
ఎల్లవారికిన్‌= అందరికీ; ఆరాధ్యులు+అయి= పూజింపదగినవాళ్ళయి; పరగుచున్‌+ఉన్నన్‌= (ప్రవర్తిల్లుతుండగా;  అందున్‌= 
అందులో; ధనుః+విద్యన్‌= ధనుర్విద్యలో; అర్జును, దృఢ, ముష్టి లాఘవ, లక్ష్యవేధిత్వ, దూర+ఆపాత, జిత, శ్రమత్వంబులకున్‌= 
అర్జునునియొక్క గట్టిపిడికిలికీ, వేగానికీ (నైపుణ్యానికీ), గురిని కొట్టటానికీ, దూరప్రయోగానికీ, జయింపబడిన అలసట కలవా 
డవటానికీ; అసి, గదా, శక్తి తోమర+ఆది, ప్రహరణ, ్రవీణతకున్‌= కత్తి, గద, బల్లెం, చిల్లకోల మొదలయిన వాటితో 
కొట్టటంలోని నేర్పుకు; పర, మహీపాల, పరాజయ+ఉత్సాదన, పరా(క్రమంబునకున్‌= శత్రురాజులకు అపజయాన్ని కలిగించేటి 
పరా(క్రమానికీ; తనవలనిభక్తి, స్నేహంబులకున్‌= తనపట్ల ఉండే భక్తిప్రేమలకు; మెచ్చి; భారద్వాజుండు= (ద్రోణుడు; వానికిన్‌= 
అర్జునునికి; బ్రహ్మశిరంబు+అను; దివ్య, బాణంబున్‌= దేవతాసంబంధమైన బాణాన్ని; సప్రయోగ, నివర్తనంబుగాన్‌= ప్రయోగ, 
ఉపసంహారాలతో కూడినట్టుగా; ఇచ్చి= ఒసగి; ఇట్లు+=అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు అంతులేని మంచిగుణాలతో అందరికీ పూజ్యులై (ప్రవర్తిలుతుండగా- వారిలో 

అర్జునునియొక్క పిడికిలిబిగువుకు, వేగానికి (నైపుణ్యానికి), గురి కొట్టే నేర్పుకు, దూరాన పడేటట్టు ప్రయోగించే 

సామర్ధ్యానికి, అలసటలేనితనానికీ; కత్తి, గద, బల్లెం, చిల్లకోల మొదలైన ఆయుధవిద్యలలో ఆర్జించుకొన్న ప్రావీణ్యానికీ, 
(30) (36) యా జ 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


శత్రురాజుల జయింపగల పరాక్రమానికీ, తనపట్ల చూపుతున్న భక్తి ప్రేమలకు మెచ్చి, ద్రోణాచార్యుడు 1బ్రహ్మశిరి 
మనే పేరుగల దివ్యాస్తాన్ని ప్రయోగోపసంహారాలతో ఉపదేశించి ఇచ్చి, ఇట్లా అన్నాడు. 


ఉ. దీని నగస్తి నాం బరగు దివ్యమునీంద్రుండు దొల్లి ప్రీతితో 

భూనుత! యగ్నివేశు( డను భూరిమునీంద్రున కిచ్చె; వారలున్‌ 

మానుగ నాకు నిచ్చిరి; క్రమంబున నేనును నీకు నిచ్చితిన్‌; 

దీనికి నీవ యర్హుడవు తేజమునం గడు బెద్ద గావునన్‌. 99 
ప్రతిపదార్థం: భూనుత!= భూమిపై పాగడబడేవాడా!; దీనిన్‌= ఈలఅగస్రాన్ని; తొల్లి= పూర్వం; అగస్తినాన్‌+పరగు= అగస్తి అనే 
పేరుతో ఒస్పే; దివ్యముని+ఇం(ద్రుడు= గొప్పముని శ్రేష్టుడు; పీతితోన్‌= గ్రేమతో; అగ్నివేళుండు+అను; భూరి; 
ముని+ఇంద్రునకున్‌= గొప్ప మునిశ్రేష్టునికి; ఇచ్చెన్‌; వారలున్‌= వారు; మానుగన్‌= అయితే; ఒప్పుగ; నాకున్‌= నాకు; ఇచ్చిరి= 
ఇచ్చారు; నేనును= నేనుకూడా; క్రమంబునన్‌= వరుసగా; నీకున్‌; ఇచ్చితిని; తేజంబునన్‌= పరా(క్రమంలో; కడున్‌= మిక్కిలి; 
పెద్ద; కావునన్‌; దీనికిన్‌; నీవు+అ= నీవే; అర్హుండవు= తగినవాడివి. 


తాత్పర్యం: లోకంలో పొగడ్తలందుకొన్న ఓ అర్జునా! అగస్తి మహాముని ఈ అస్త్రాన్ని ప్రేమతో అగ్నివేశునికి 
ఇచ్చాడు. ఆయన నా కిచ్చాడు. నేను నీ కిచ్చాను. పరాక్రమంలో గొప్పవాడివి కనుక దీనికి నీవే తగినవాడివి. 


వ. 'దీని మానవులయందుం బ్రయోగింపకుండునది; యల్పతేజులయందు. బ్రయుక్తం బయి యిది జగంబులం గాల్లు; 
నిన్ను బాధించు నట్టి మానవులు గలిగిరేని ప్రయోగించునది; వారి నశ్రమంబున సాధించు' నని దాని మహిమ 
చెప్పి నీవు నీ బంధుసమక్షంబున నాకు గురుదక్షిణ యి; మ్మిది యెయ్యది యనిన నాయుద్ధంబుసేయునపుడు 
నాతో నెన్నడు( బ్రతియుద్ధంబు సేయకుండు; మిదియ నాకు గురుదక్షిణ యనిన నర్జునుండు వల్లె యని 
యాచార్యునకు నమస్కరించి దాని కొడంబడియె; నంత దుర్యోధనుండు యుధిష్టిరుయౌవరాజ్యాభిషేకంబునకు 
భీమార్జునయములపరాక్రంబునకు మనంబున సహింపనోపక కర్ధశకునిదుశ్మాసనులతో మంతనం బుండి యి 
ట్లనియె. 100 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ (బ్రహ్మశిరోనామకాస్రాన్ని; మానవుల+అందున్‌= మానవులపై; ప్రయోగింపక+ఉండునది= 
ప్రయోగించకుండా ఉండవలసింది; అల్ప, తేజుల+అందు= తక్కువశక్తి కలవారిమీద; (ప్రయుక్తంబు+అయి= (ప్రయోగింపబడినదై; 
ఇది= ఈ అస్త్రం; జగంబులన్‌= లోకాలను; కాల్చున్‌; నిన్నున్‌; బాధించు, అట్టి= బాధకలిగించునట్టి; మానవులు; కలిగిరి+ఏని= 
ఉన్నట్లయితే; ప్రయోగించునది= (ప్రయోగించుము; వారిన్‌; అ(శ్రమంబునన్‌= (శ్రమలేకుండ - సులభంగా; సాధించున్‌= 
లోబరుచుకొంటుంది; అని; దాని, మహిమన్‌= దాని (ప్రభావాన్ని; చెప్పి; నీవు; నీ, బంధు, సమక్షంబునన్‌= నీయొక్క బంధువుల 
ఎదుట; నాకున్‌; గురుదక్షిణ; ఇమ్ము; ఇది= ఈ గురుదక్షిణ; ఏ+అది= ఏది; అనినన్‌= అనగా; నా, యుద్దంబు, చేయు, 
అపుడు= నేను యుద్దం చేసేప్పుడు; నాతోన్‌= నాతో; ఎన్నడున్‌= ఎప్పుడూ; (ప్రతి, యుద్దంబు= ఎదురుయుద్దం; 
చేయక+ఉండుము; ఇదియ= ఇదే; నాకున్‌, గురుదక్షిణ; అనినన్‌= అనగా; అర్జునుండు; వల్లై= సరే; అని; ఆచార్యునకున్‌= 
ద్రోణునికి; నమస్కరించి; దానికిన్‌; ఒడంబడియెన్‌= అంగీకరించాడు; అంతన్‌= తరువాత; దుర్యోధనుండు; యుధిస్టిరు= 
ధర్మరాజుయొక్క;, యౌవరాజ్యాభిషేకంబునకు; భీమ+అర్జున, యముల, పరాక్రమంబునకు= భీయునియొక్క అర్జునునియొక్క, 


ఆదిపర్వము జ షష్టాశ్వాసము 627 


నకులసహదేవులయొక్క పరా(క్రమానికి; మనంబునన్‌; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; కర్ణ శకుని, దుశ్చాసనులతో; మంతనంబు+ 
ఉండి= ఆలోచనచేస్తూ ఉండి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ఈ (బ్రహ్మశిరోనామకా'స్తాన్ని మానవులమీద ప్రయోగించవద్దు. అల్పశక్తిగల వారిమీద ప్రయోగిస్తే ఇది 
లోకాలనే మాడ్చివేస్తుంది. నిన్ను బాధించే మానవులుంటే వాళ్ళమీద ప్రయోగించు. అతిసులభంగా ఇది వాళ్ళను 
పడగొట్టగలుగుతుంది' - అని ఆ అస్రమహిమ తెలియజెప్పి - 'నీ బంధువు లందరియెదుట నా కొక గురుదక్షిణ 
ఇమ్ము. అది ఏమంటే నేను యుద్దం చేసేప్పుడు నీవు నాతో ఎదురుయుద్దం చేయకుండటం' అని ద్రోణాచార్యు 
డనగా విని అందుకు అర్జునుడు అంగీకరించాడు. తర్వాత దుర్యోధనుడు భీమారుననకుల సహదేవులపరా(క్రమం 
చూచి ఓర్వలేక, కర్లశకునిదుశ్ళాసనులతో ఆలోచనచేస్తూ ఇట్లా అన్నాడు. 


కణికనీతి (సం. 1-81-10) 


(ఈక 


“ఆయుధవిద్యలయందు జితశ్రము | లనియును రణశూరు లనియు సంత 
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును | భయమందుచుండుదు' బాండవులకు; 
దానిపై నిష్పడు ధర్మజు యువరాజు. । జేసి రా; జే నేమి సేయువాండ? 

నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర । నా కెటింగింపుండు నయముతోడ' 


ఆ. ననిన వినియు( గణికు( డనువాండు, సౌబలు । నాప్తమంత్రి, నీతులందు' గరము 
కుశలు. దైనవాండు కురుకులవల్లభు । నిష్టమునకు( దగగ నిట్టు లనియె. 101 


ప్రతిపదార్థం: ఆయుధ, విద్యల+అందు; జితశ్రములు+అనియును= అలసట ఎరుగనివారు, పండితులనీ; రణ, శూరులు+ 
అనియు= యుద్దంలో శౌర్యంకలవారనీ; సంతత+ఉత్సాహవంతులు+అనియున్‌= ఎడతెగని ఉత్సాహం కలవారనీ; అతి+ 
ఉద్దతులు= మిక్కిలి గర్వించినవాళ్ళు; అనియును= అనికూడా; పాండవులకు= పాండవులను జూచి; భయము+ అందుచు+ 
ఉండుదున్‌= భయపడుతుంటాను; దానిపైన్‌= దానికితోడు; రాజు= ధృతరాష్ట్ర మహారాజు; ధర్మరాజున్‌= ధర్మరాజును; 
యువరాజున్‌+చేసె= యువరాజుగా చేశాడు; ఏమి, చేయు, వాండన్‌; నృపనీతి= రాజనీతి; ఏ+అది=ఏది; మీరు+అ= మీరే; 
నయముతోడన్‌= (ప్రీతితో; నిరంతరంబుగాన్‌= నిత్యంగా; నాకున్‌+ఎటీ(గింపుడు= నాకు తెలియచెప్పండి; అనినన్‌= అనగా; 
వినియున్‌= వినికూడా; నీతుల+అందున్‌; కరము, కుశలుండు+ఐనవాండు= నీతులలో మిక్కిలినేర్సరి ఐనవాడు; సౌబలు+ఆప్త, 
మంత్రి= సుబలునికుమారుడైన శకునియొక్క (ప్రియమైనమంత్రి; కణికుండు+అనువాండు; కురు, కుల, వల్లభు+ఇష్టమునకున్‌= 
కురువంశరాజైన దుర్యోధనుని కోరికకు; తగంగన్‌= తగినట్టుగా; ఇట్టుల+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ఆయుధవిద్యలలో పండితులనీ, రణశూరులనీ, ఎడతెగనిఉత్సాహవంతులనీ, మిక్కిలి గర్వించినవా 
ళ్ళనీ పాండవులకు భయపడుతుంటాను. దానికితోడు ధృతరాష్ట్రమహారాజు, ధర్మరాజును యువరాజుగా చేశాడు. 
ఏం చేయాలో తోచటంలేదు. ప్రీతితో రాజనీతి నా కుపదేశించండి' - అని దుర్యోధనుడనగా, నీతుల్లో నేర్చరీ, 
శకునికి ప్రియమంత్రీ అయిన కణికుడు దుర్యోధనునికోరికకు తగినట్టు ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: కణికుడు - అనే పేరుకు కణింకు(డు' , 'గిణికుడుి అనే పాఠాంతరాలున్నాయి. అంతేగాక సంస్కృతభారతం 
పి.పి.యన్‌.శా!స్తిప్రతి, 904 పుటలో “తతః కణింక మానాయ్య ధృతరాష్ర్రో౭(బ్రవీ దిదమ్‌” అని ఉంది. సంస్కృతభారతం 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రశాలాప్రతి, 244 పుటలో “కణికం మంత్రిణాం శ్రేష్టం ధృతరాష్ట్రో బ్రవీ ద్వచః”అని ఉన్నది. చూడు, - శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పుట 344. కణికుడు - కిణింకుడైనాం గిణికుడైనా - అతనిపేరు సంగతి ఎలా ఉన్నా పైన పేర్కొన్న 
సంస్కృతభారత (ప్రతులనుబట్టి కణికుడిని పిలిపించి ఉపదేశం పొందినవాడు ధృతరాష్ట్రుడు. కాని నన్నయ భారతంలో 
కణికోపదేశాన్ని పొందింది దుర్యోధనుడు. ఇది పెద్దమార్పు. ఇది ఇట్టా ఉండగా భాండార్కరు ప్రతిలో నన్నయభారతంలోని 
కణికనీతిప్రక్షిప్రమనే అభిప్రాయం వ్యక్తంచేయబడినట్టు, తాము చూచిచ తాళప(త్రప్రతుల్లో, ముద్రిత ప్రతుల్లో కణికనీతి ఉన్నట్లు 
శ్రీమదాంద్రమహాభారతసంశోధిత(ప్రతిని సిద్దం చేసినవారు చెప్తున్నారు. “భాండార్కరు (ప్రతిలో (అధ్యాయాలు 128, 129) 
కణికనీతి విడువబడింది. 574 పుటలోని జ్ఞాపిక చూడనవును. నన్నయ (క్రీ.శ.1050) భారతంలో కణికనీతిప్రశంస లే దని 
భాండార్కరు నుడువుతున్నది. క్షేమేంద్రుని భారతమంజరిలో గూడ ఇది లేదని భాండార్కరు సంస్థవారు వ్రాన్తున్నారు. 
జావాప్రతి ((క్రీ.శ.1000)లో గూడ ఇది లేదని వారే చెప్తున్నారు. మూలభారతంమీద రచింపబడిన వ్యాఖ్యలలో కణికనీతి 
వ్యాఖ్యానింపబడలేదని భాండార్కరుప్రతి తెలుపుచున్నది. శాంతిపర్వంలో శత్రుంజయునికి భరద్వాజునిచేత ఉపదేశించబడిన 
రాజనీతిసారాంశమే- కణికనీతి అని వీరిమతం. కాని మేము చూచిన తాళప్రతులలోను, ముద్రితప్రతులలోను కణికనీతి 
కనబడుచున్నది. నన్నయభారతములో ఇది (ప్రక్షిప్తమనుటకు ఆధారమేమో తెలియదు. పర్యాను(క్రమణిక, పర్వసం(గ్రహములందు 
మాత్రం కణికనీతి ప్రశంస లేదు”. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుటలు 344, 345. 


తరువోజ. 
ధరణీశు. డుద్యతదండు( డై యుచిత | దండవిధానంబు( దప్పక ధర్మ 
చరితులయగా మహీజనుల రక్షించి । సద్యృత్తుం డగునది; సర్వవర్ణములు 
వరుసన తమతమ వర్ణధర్మముల । వర్తిల్లుదురు గడవక దండభీతి 
నరిమిత్రవర్ణితు( డై సమబుద్ధి ; యగు మహీవల్లభు ననుశాసనమున. 102 


ప్రతిపదార్థం: ధరణి+-ఈశుడు= భూపతి, రాజు; ఉద్యత, దండు(డు+ఐ= పైకెత్తబడిన రాజదండం గలవాడై; ఉచిత, దండ, 
విధానంబున్‌= తగిన దండనీతి పద్దతిని; తప్పక; మహీ, జనులన్‌= భూమిలోని ప్రజలను; ధర్మ, చరితులన్‌+కాన్‌= ధర్మమైన 
నడవడి కలవాళ్ళనుగా; రక్షించి= సత్‌+వృత్తుడు+అగునది= మంచి నడవడి కలవాడు కావాలి; దండనీతిన్‌= దండ నీతిలో; 
అరి, మిత్ర, వర్దితుడు+ఐ = శత్రువులు, మిత్రులు లేనివాడై; సమ, బుద్ది+అగున్‌= సమానమైన బుద్ది కల వాడవుతాడు; 
మహీ, వల్లభు+అనుశాసనమునన్‌= రాజుయొక్క ఆజ్ఞచేత; సర్వ, వర్షములు= అన్నిజాతులు; వరుసన= (క్రమంగా; తమ, తమ 
వర్ల ధర్మముల= తమ తమ జాతులయొక్క ధర్మాలను; కడవక= దాటక; వర్తిల్లుదురు= వ్రవర్తిస్తారు. 


తాత్సర్యం: ప్రభువు ప్రబలమైన అధికారం గలవాడై, తగిన దండనీతిని అవలంబించి, ప్రజలను ధర్మమార్గాన 
నడిపించి, మంచి (ప్రవర్తన గలవాడుగా ఉండాలి. దండనీతిలో స్వపరభేదభావం లేకుండ సమబుద్దితో ఉండే 
రాజాయొక్కఆజ్ఞచేత అన్నిజాతులవాళ్ళూ తమతమజాతిధర్మాలను ఉల్లంఘించక ప్రవర్తిస్తారు. 


విశేషం: ఉత్తమపాలనకు అధికారబలం ఒక్కటే (ప్రభువుకు చాలదు. నిష్పక్షపాతం, స(త్రవర్తనం (ప్రభుతకు పెద్దబలాన్ని 
చేకూర్చే గుణాలు. ఇవికూడా ప్రభువుకు ఉండాలి. తరువోజ లక్షణానికి ఆది. 5,28, 145 పద్యాల విశేషవ్యాఖ్యలు చూడండి. 


క. గుటుకొని కార్యాకార్యము । లెటు(గక దుశ్చరితు( డై యహితుం డగు నేనిన్‌ 
మటివక గురు నైనను జను ।లెటు(గ(గ శాసించునది మహీశుండు బుద్దిన్‌. 103 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 629 


ప్రతిపదార్థం: గుజుకొని= ప్రయత్నించి; కార్య+అకార్యములు= చేయదగిన పనులు, చేయకూడని పనులు; ఎటుగక= 
తెలియక; దుః+చరితుండు+ఐ= చెడునడవడి కలవాడై; అహితుండు+అగున్‌+ఏనిన్‌= మేలుకోరేవాడు కాకుంటే; మహీ 
+ఈశుండు= భూపతి - రాజు; గురున్‌+ఐనను= గురువునైనా; మజవక= మరచిపోకుండా; బుద్దిన్‌= తెలివితేటలతో - 
వివేకంతో; జనులు+ఎణు(గ(గన్‌= (ప్రజలకందరికీ తెలిసేటట్టు; శాసించునది= శిక్షించవలసింది. 


తాత్సర్యం: ఇవి చేయదగిన పనులు, ఇవి చేయగూడని పనులు - అని తెలిసికొనకుండ, చెడు నడవడి గలవా 
డ్రై మేలుకోరేవాడు కాకుంటే - తండ్రినైనా (లేదా గురువునైనా) సరే విడిచిపెట్టక, వివేకంతో, ప్రజలందరికీ 
తెలిసేటట్లు అతడిని ప్రభువు శిక్షించాలి. 


విశేషం: గురు శబ్దానికి పాఠాంతరం సుతుశబ్దం ఉంది. మూలంలో దీనికి సరిపడే శ్లోకం కనిపించదు - శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పు. 345 


క. ధీరమతియుతులతోడ । విచారము సేయునది మును, విచారితపూర్వ 
ప్రారబ్దమైన కార్యము । పారము. బొందును విఘాతపదదూరం బై, 104 


బాలా 
ప్రతిపదార్థం: మును= ముందుగా; ధీర, మతి, యుతులతోడన్‌= గొప్ప బుద్ది గలవాళ్ళతో; విచారము= ఆలోచన; 
చేయునది= చేసేది; విచారిత, పూర్వ, (ప్ర+అరబ్దము+ఐన, కార్యము= ముందుగా ఆలోచించబడిందై గొప్పగా మొదలుపెట్టబడిన 
పని; విఘాత, పద, దూరంబు+ఐ= చెడిపోవటం అనే మాటకు దూరమైనదై - అంటే చెడిపోకుండ; పారమున్‌+పొందును= 
తుదముట్టును - పూర్తి అవుతుంది. 

తాత్పర్యం: ఏ పనినైనా బుద్దిమంతులతో ముందుగా విచారించి చేయాలి. ముందుగా విచారించి చక్కగా 
(ప్రారంభించిన పని చెడిపోకుండా సఫలమవుతుంది. 


క, _జనపాలు(డు మృదుకర్మం । బున నైనను గ్రూరకర్మమున నైనను నే 

ర్పున నుద్ధరించునది త - న్మనపాయత+ బొంది చేయునది ధర్మంబుల్‌. 105 
ప్రతిపదార్థం: జన, పాలుండు= ప్రజలను పాలించేవాడు - రాజు; నేర్చునన్‌= నేర్పుతో; తన్నున్‌= తనను; మృదు, 
కర్మంబునన్‌+ఐనను= మెత్తనిపనిచేతకాని; క్రూర, కర్మమునన్‌+ఐనను= భయంకరమైనపనిచేతగాని; ఉద్దరించునది= రక్షించు 
కోవాలి; అనపాయతన్‌= ప్రమాదం లేకుండటాన్ని; పొంది= కలిగి; ధర్మంబుల్‌; చేయునది= చేయాలి. 
తాత్సర్యం: రాజు నేర్పుతో మెత్తనిపనిచేతగాని, భయంకరమైనపనిచేతగాని, మొదట తనను తాను రక్షించుకోవాలి. 
తనకు ప్రమాదం లేకుండ చూచుకొని రాజధర్మాలు నడపాలి. 


క, అమలినమతి నాత్మచ్చి । ద్రము లన్యు లెజటు(గకుండ దా నన్య చ్చి 

ద్రము లిమ్ముగ నెటు(గుచు దే । శము. గాలము నెటి(గి మిత్రసంపన్నుం డై. 106 
ప్రతిపదార్థం: అమలినమతిన్‌= స్వచ్చమైన బుద్దితో; ఆత్మ, ఛిద్రములు= తనయొక్క లోపాలు; అన్యులు= ఇతరులు; 
ఎటుగకుండ = తెలిసికొనకుండా; తాను, అన్య, ఛిద్రములు= ఇతరులయొక్క లోపాలు; ఇమ్ముగన్‌= అనుకూలంగా; ఎయు. 


గుచున్‌= తెలిసికొంటూ; దేశమున్‌= దేశపరిస్టితులను; కాలమున్‌= కాల పరిస్థితులను; ఎటీ(గ= తెలిసికొని; మి(త్ర, 
సంపన్నుండు+ఐ= స్నేహితులయొక్క బలంకలవాడై. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అచ్చపుబుద్దితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండ ఇతరుల లోపాలను తాను తెలిసికొంటూ, 
దేశకాలపరిస్థితులను ఎరిగి, మిత్రబలం గలవాడై, రాజు తనరాజధర్మాలను నిర్వర్తించాలి. 


క బలహీను లైనచో శ। త్రులం జెజిచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ 
ద్దలు లైన వారి( జెజుపంగ । నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీందన్‌. 107 


ప్రతిపదార్థం: బల, హీనులు+ఐనచో= బలాన్ని కోల్పోయినవాళ్ళయితే; శత్రువులన్‌; చెజచుట= చంపటం; నీతి= రాజనీతి; 
అధిక, దోః+వీర్య, సుహృత్‌+బలులు+ఐన, వారిన్‌= ఎక్కువ బాహుబలం, మిత్రబలం గలవాళ్ళయినవారిని; చెజపంగన్‌= 
చంపటం; అలవియె= సాధ్యమా; మీందన్‌= తర్వాత; అక్రేశ, సాధ్యులు+అగుదురు+ఎ= (వారు) కష్టం లేకుండా - అంటే 


సులభంగా జయింపబడినవాళ్ళవుతారా! 


తాత్సర్యం: బలహీను లైనపుడే శత్రువులను చంపటం రాజనీతి. వాళ్ళు అధికబాహుబలం, మిత్రబలం కూర్చుకొన్న 
తర్వాత వాళ్ళని చంపటం సాధ్యమా? జయించటం సులభమా? (కాదు అని భావం) 


క. అలయక పరాత్మ కృత్యం । బుల( బతి యెటు(గునది దూతముఖమున(, బరభూ 
ముల వృత్తాంతము లెటు(గ(గ | బలుమటు( బుచ్చునది వివిధ పాషండ తతిన్‌. 108 


ప్రతిపదార్థం: పతి= రాజు; అలయక= విసుగుచెందక; దూత, ముఖమునన్‌= దూతవలన; పర+ఆత్మ, కృత్యంబులన్‌= 
తనయొక్క, శత్రువులయొక్క పనులను; ఎఖుంగునది= తెలుసుకోవాలి; పర, భూముల, వృత్తాంతములు= శత్రుదేశాలయొక్క 
సమాచారాలు; ఎరుంగంగన్‌= తెలిసికొనటానికి; వివిధ, పాషండ, తతిన్‌= పలువిధాలైన పాషండుల సమూహాన్ని; పలుమటున్‌= 
పెక్కుమారులు; పుచ్చునది= పంపించాలి. 


తాత్సర్యం: రాజు విసుగులేకుండా తన పనులనుగురించి, శత్రువుల పనులనుగురించి దూతలవలన తెలిసికొనాలి. 
శత్రుదేశవిషయాలను తెలిసికొనటానికి పలువిధాలైన పాషండులసమూహాల్ని పంపాలి. 


విశేషం: శత్రువుల కృత్యాలనుగూర్చి దూతల వలన తెలిసికొనవలసిన అవసరం రాజులకు ఉన్నది. అంతేకాదు; తమ 
పనులను గూర్చి ప్రజలేమనుకొంటున్నారో, తమపనుల(ప్రభావం దేశప్రజలమీద, శ్వత్రువులమీద ఏ విధంగా ఉన్నదో 
మదింపువేసుకొనటం కూడా రాజుకు అవసరమే. పాషండు లంటే వేదబాహ్యులు. 


క. _నానావిహార శైలో । ద్యాన సభా తీర్థ దేవతాగ్భహ మృగయా 
స్థానముల కరుగునెడ మును । మానుగ శోధింపవలయు మానవపతికిన్‌. 109 


ప్రతిపదార్థం: మానవ, పతికిన్‌= రాజుకు; నానా, విహార, శైల+ఉద్యాన, సభా, తీర్థ దేవతా, గృహ, మృగయా, స్థానములకున్‌+ 
అరుగు+ఎడన్‌= పలువిధాలైన (క్రీడాపర్వతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్చాలకు, దేవాలయాలకు, వేటాడే ప్రదేశాలకు 
వెళ్ళేటప్పుడు; మును= ముందుగా; మానుగన్‌= తగు విధంగా; శోధింపవలయున్‌= పరిశుద్దంచేయాలి - అంటే (ప్రభువుకు 
ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు దాగి ఉండకుండా పరిశీలించి, ఉంటే తొలగించి ఆయా స్థలాలను ప్రమాదరహితంగా 
శుద్దంచేయాలి. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 631 


తాత్పర్యం: పలువిధాలైన (క్రీడాపర్వతాలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్ణాలకు, దేవాలయాలకు, వేటాడే 
ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు - ప్రభువుకు ప్రమాదాలు కలుగకుండ, ఆయాప్రదేశాలను ముందుగా తగువిధంగా 
పరిశీలించి, ప్రమాదంకలిగించే వ్యక్తులు, ఆయుధాలు ఉంటే తొలగించి పరిశుద్ధంగా ఉండేటట్టు చేయాలి. 


విశేషం: ఈ పద్దతులు ఈనాడుగూడ ఆచరణలో ఉన్నాయి. ఇవి (ప్రభువుకు రక్షణ కల్పించటంలో భాగాలు. 


తే. వీరు నమ్మంగం దగుదురు వీరు నమ్మం। దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి 
నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు | నాత్మరక్షాపరుం డగు నది విభుండు. 110 
ప్రతిపదార్థం: విభుండు= రాజు; నాకున్‌; వీరు; నమ్మంగన్‌ తగుదురు= నమ్మదగినవాళ్ళు; వీరు; నమ్మన్‌, తగరు= 


నమ్మదగనివాళ్ళు; నా, వలవదు= అని అనవద్దు; తత్త, బుదిన్‌= నిశ్చయబుద్దిచేత; ఎవ్వరిని= ఎవరినికూడా; విశ్వసింపక= 
లు లా ఠా 
నమ్మక; ఆత్మ, రక్షా, పరుండు+అగునది= తన్ను తాను రక్షించుకోవటమే (ప్రధానంగా కలవాడు కావాలి. 


తాత్పర్యం: రాజైనవాడు “నాకు వీరు నమ్మదగినవారు, వీరు నమ్మగూడనివారు'అని అనగూడదు. నిశ్చయబుద్ధి 
చేత ఎవ్వరినీ నమ్మకుండా తనరక్షణ తానే ప్రధానంగా చూచుకోవాలి. 


ఉ. ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య 

త్నమ్మున( జేయయగావలయు(; దత్పరిరక్షణశక్తి నెల్ల కా 

ర్యమ్ములు సిద్ది. బొందు. బరమార్ధము; మంత్రవిభేద మైనం గా 

ర్యమ్ములు నిర్వహింపంగ బృహస్పతికైనను నేరంబోలునే. 111 
ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= బాగుగా; ఆత్మ, రక్ష= తనను రక్షించుకోవటాన్ని; విధియించు, విధంబున= చేసికొన్నటే; మంత్ర, 
రక్ష= రహస్యంయొక్క కాపాడటాన్ని; యత్నమ్మునన్‌= ప్రయత్నంతో; చేయగావలయున్‌= చేసుకోవాలి; తత్‌+పరిరక్షణ, శక్తిన్‌= 
ఆ రహస్యాలోచనాన్ని రక్షించటంయొక్క బలంచేత; ఎల్ల, కార్యమ్ములు= అన్ని పనులు; సిద్దిన్‌+పొందున్‌= సఫలతను 


పొందుతాయి; పరమ+అర్ధము= నిశ్చయం; మం(త్ర, విభేదము+ఐనన్‌= రహస్యంయొక్క వెల్లడిఅయితే; కార్యమ్ములు= 
పనులు; నిర్వహింప(గన్‌= జరపటానికి; బృహస్పతికిన్‌+ఐనను; నేరన్‌+పోలునే= సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకొన్నట్లే తన రహస్యాలోచనాన్నిగూడ రక్షించుకోవాలి. 
రహస్యాలోచన వెల్లడి కాకుండ రక్షించుకొనే బలంచేతనే అన్నిపనులు ఫలవంతాలవుతాయి. రహస్యాలోచన వెల్లడి 
అయితే పనులను ఫలవంతం కావించటం ఆ బృహస్పతికైనా సాధ్యంకాదు. (బుద్దిబలంలో బృహస్పతిని మించిన 
వాళ్ళులేరు కనుక అతనికికూడా సాధ్యం కాదనటం.) 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. పలుమటు శపథంబులు నం । జలియును నభివాదనమును సామప్రియభా 
షలు మిథ్యావినయంబులు( । గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌. 112 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దుష్ట్రస్వభావ, కాపురుషులకున్‌= చెడుస్వభావం గల నీచ మానవులకు; పలుమలు= చాలామార్జు; శపథంబులున్‌= 
ఒట్టుపెట్టుకోవటాలు; అంజలియును= చేతులు జోడించటాలు; అభివాదనమును= నమస్కారాలు; సామ, ప్రియ, భాషలు= 
సామోపాయం, (అనుకూల (ప్రవర్తన రూపమైన ఉపాయం), ఇంపైన మాటలు; మిథ్యా, వినయంబులు= కపటపు వినయాలు; 
కల, అవి= ఉన్నాయి. 


తాత్పర్యం: చెడు స్వభావం గల నీచులు మాటిమాటికీ ఒట్టుపెట్టుకుంటారు. చేతులు జోడిస్తారు. నమస్కారాలు 
చేస్తారు. సామోపాయంతో కూడిన ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపువినయాలు (ప్రదర్శిస్తారు. 


విశేషం: ఉపాయాలు - సామ, దాన, భేద, దండాలు - అనేవి నాలుగు. 


క. తన కిమ్మగు నంతకు దు । ర్లను( డిప్టుడపోలె నుండి సర్ప్వమపోలెం 

దన కిమ్మగుడును గబిచును | ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌. 113 
ప్రతిపదార్థం: దుర్దనుండు= దుర్మార్గుడు; తనకు; ఇమ్ము+అగు+అంతకు= అనుకూలం అయ్యేవరకు; ఇష్టు(డు+అ, 
పోలెన్‌= ఇష్టమైనవాడివలె - మి(త్రుడివలె; ఉండి= వర్తించి; తనకున్‌; ఇమ్ము+అగుడును= అవకాశం లభించినంతనే; 


సర్పమ+పోలెన్‌= పామువలె; ఘన, దారుణ, కర్మ, గరళ, ఘన దంష్ట్రములన్‌= మిక్కిలి క్రూరాలయిన పనులు అనే విషంచే 
పెద్దవైన కోరలచేత; కఖుచును= కరుస్తాడు. 


తాత్సర్యం: దుర్మార్గుడు తనకు అనుకూల మయ్యేంతవరకు మి(త్రుడివలె నటించి, అనుకూలత ఏర్పడిన వెంటనే 
పామువలె తన (క్రూరకృత్యా లనే కోరలతో కరుస్తాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. కడునలుకయు. గూర్మియు నే । ర్పడ నెటింగించునది వాని ఫలకాలమునన్‌ 

బిడుగును గాడ్పును జనులకు । బడుటయు వీచుటయు నెటుకపడియెడుభంగిన్‌. 114 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కుటమైన; అలుకయున్‌= కోపమూ; కూర్మియున్‌= స్నేహమూ; వాని, ఫల, కాలమునన్‌= 
వాటియొక్క ఫలంయొక్క సమయాన - అంటే ఆ రెండింటియొక్క అనుభవకాలాన; పిడుగును; గాడ్సును= గాలియును; 


పడుటయు; వీచుటయున్‌; జనులకున్‌; ఎజుకపడియెడు, భంగిన్‌= తెలిసేటట్టుగా; ఏర్పడన్‌= స్పష్టమయ్యేట్టు; ఎటింగించునది= 
తెలియజేయాలి. 


తాత్సర్యం: పిడుగుపడటం, గాలివీచటం - అవి జరిగినపుడే జనులకు తెలిసినట్టు - మిక్కుటమైన కోపంగాని, 
స్నేహంగాని వాటి అనుభవకాలానికే ఇతరులకు తెలియజేయాలి. 


విశేషం: అలం: (క్రమం, ఉపమ. 


క. తటియగునంతకు రిపు. దన | యటికట[ బెట్టికొనియుండునది; దజియగుడుం 
జెబిచునది జాతిమీదను | వటిల(గ మృద్హటము నెత్తి వైచిన భంగిన్‌. 115 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 633 


ప్రతిపదార్థం: తజి= సమయం; అగునంతకున్‌= వచ్చేవరకు; రిపున్‌= శత్రువును; తన, అజకటన్‌= తనయొక్క భుజం 
మీద; పెట్టుకొని; ఉండునది = ఉండాలి; తతి, అగుడున్‌= సమయం వచ్చినపుడు; మృత్‌+ఘటమున్‌= మట్టికుండను; 
వణుల(గన్‌= ఒప్పుగా - ప్రకాశించేటట్టు; జాతిమీదను; ఎత్తివైచిన, భంగిన్‌= ఎత్తి పడవేసిన విధంగా; చెజచునది= నాశనమయ్యేటట్టు 
చేయాలి. 


తాత్సర్యం: తగిన సమయం వచ్చేవరకు శత్రువును భుజంమీదికి ఎక్కించుకొని మోస్తూ, తగిన సమయం రాగానే 
మట్టికుండను రాతిమీద ఎత్తికొట్టినట్లు అతడిని నాశనం చేయాలి. 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యం పెక్కు (ప్రతుల్లో లేనట్టు శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి పుట,348లో ఉన్నది. 


క. తన కపకారము మును. జే। సిన జను డల్పు. డని నమ్మి చేకొని యుండం 
జన; దొకయించుక ముల్లయి । నను బాదతలమున నున్న నడవంగ నగునే. 116 
ప్రతిపదార్థం: మును= ముందు - ఇదివరకు; తనకున్‌; అపకారము= కీడు; చేసిన; జనుండు; అల్పుండు+అని= తక్కువవా 


డని; నమ్మి; చేకొని= ఆదరించి; ఉండన్‌+చనదు= ఉండకూడదు; ఒక, ఇంచుక= ఒకకొద్దిపాటి; ముల్టు+అయినను; పాద, 
తలమునన్‌= పాదప్రదేశంలో - అంటే పాదంలో; ఉన్నన్‌= ఉంటే; నడువంగన్‌= నడవటానికి; అగునే= సాధ్యమవుతుందా? 


తాత్పర్యం: ఇంతకుముందు తనకు అపకారం చేసిన మానవుడు తక్కువవాడుకదా అని, అతడిని ఆదరించకూడదు. 
ముల్లు చిన్నదే అయినా అది పాదంలో ఉంటే నడవటానికి సాధ్యమవుతుందా? 


విశేషం: అలం: అర్జాంతర్యాసం. ఈ పద్యానికి పాఠాంతరంగా కొన్ని ప్రతుల్లో ఉన్న పద్యం: “తన కపకారము చేసిన, జను. 
డల్పుం డనుచు నమ్మి జడమతి యె చే కొన జన దించుక ముల్లయి, నను బద్దతులందు నున్న నడువంగ నగునేో 


cried 


- శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధితప్రతి పుట,347 


క. బాలు(డని తలంచి రిపుతో । నేలిదమున గలిసియునికి యిది కార్యమె? యు 

త్మీలానలకణ మించుక । చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌. 117 
ప్రతిపదార్థం: బాలుండు+అని; తలంచి; రిపుతోన్‌= శత్రువుతో; ఏలిదమునన్‌= చులకనభావంతో; కలిసి, ఉనికి= కలిసి 
ఉండటం; ఇది= ఇట్టుండటం; కార్యమె= చేయదగిన పనియా; ఉగ్ర, శైల+అటవులన్‌= భయంకరాలైన పర్వతాలలోని 


అడవులను; కాల్పంగన్‌= కాల్చడానికి; ఉత్‌, కీలా+అనల, కణము= పెద్దమంటయొక్క నిప్పురవ్వ; ఇంచుక= కొంచెం; చాలదె= 
సరిపోదా. 


తాత్సర్యం: బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి ఉండకూడదు. భయంకరాలైన 
పర్వతారణ్యాలను కాల్చటానికి చిన్న నిప్పురవ్వ చాలదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. మొనసి యపకారి( గడ నిడి | కొనియుండెడు కుమతి దీర్హకుజశాఖాగ్రం 
బున నుండి నిద్రవోయెడు । మనుజునకు సమాన మగు. బ్రమత్తత్వమునన్‌. 118 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మొనసి= పూని; అపకారిన్‌= కీడుచేసినవాడిని; కడన్‌+ఇడికొని+ఉండెడు= దగ్గర ఉంచుకొని ఉండే; కుమతి= 
చెడుబుద్దికలవాడు - ఇట బుద్దిలేనివాడని గ్రహింపవచ్చు; ప్రమత్తత్వమునన్‌= ఏమరినవాడు కావటంలో; దీర్హ కుజ, శాఖా+ 
అ(గ్రంబునన్‌+ఉండి= ఎత్తైనచెట్టు కొమ్మయొక్క చివరలో పరుండి; నిద్ర+పోయెడు; మనుజునకున్‌ సమానము+అగున్‌= 
నిద్రించేవాడితో సమానం అగుచున్నాడు. 


తాత్పర్యం: ప్రయత్నించి తన కపకారం చేసినవాడిని దగ్గర ఉంచుకొన్న బుద్దిహీనుడు ఏమరుపాటుతో ఎత్తెన 
చెట్టుకొమ్మచివర ని(ద్రించేవాడితో సమానం. 


విశేషం: అలం: ఉపమ. 


చ. తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మంగా 
నొడివియు సత్యమిచ్చియు( జనున్‌ జననాథ! కృతాపకారులం 
గడంగి వధింపంగాం గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం 
గడుకొని శత్రులం జెజుపంగాంచుట కార్యము రాజనీతిమైన్‌. 119 


ప్రతిపదార్థం: జననాథ= ఓరాజా!; కృత+అపకారులన్‌= చేయబడిన అపకారాలు కలవాళ్ళను; తడయక= ఆలస్యంచేయక; 
సామ భేదములన్‌= సామోపాయంచేత, భేదోపాయంచేత; దానములన్‌= దానాలచేత; దయతోడ; నమ్మన్‌+కాన్‌= నమ్మకం 
కలిగించేటట్టుగా; నొడివియున్‌= మాట్లాడి; సత్యము+ఇచ్చియున్‌= ఒట్టుపెట్టుకొని; కడంగి= ప్రయత్నించి; వధింపన్‌+కాన్‌+కనుట= 
చంపబడేటట్టు చూడటం - అంటే చంపటం; చనున్‌= తగును; ఇది= ఈ నీతి; కావ్యు, మతంబు= శు(క్రాచార్యునియొక్క 
అభిప్రాయం; కానన్‌= కనుక; ఎట్టులున్‌= ఏ విధంగానైనా; కడుకొని= ప్రయత్నించి; రాజనీతిమైన్‌= రాజనీతిచేత; శత్రువున్‌= 
పగవాణ్మి చెబుపన్‌, కాంచుట= నళించేటట్టు చూడటం; కార్యము= చేయదగిన పని. 


తాత్సర్యం: ఓ రాజా! అపకారాలు చేసినవాళ్ళను - సామదానభేదోపాయాలచేత లేదా దయ చూపి నమ్మకం 


కలిగేట్టుగా మాట్లాడి లేదా ఒట్టుపెట్టుకొని, నమ్మకం కలిగించి ఆలస్యం జరగకుండా చంపాలి. ఇది శుక్రుని 
అభిప్రాయం. అందుచేత ఏ విధంగా నైనా రాజనీతితో శత్రువులను హతమారాలి. 


విశేషం: కావ్యుమతం బిది - అనే దానికి కాప్యుమతం బిది, కార్యమతం బిది, కావ్యమతం బిది అనే పాఠాంతరాలున్నాయి. 
శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి పుట,348 


వ. “కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక 
యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది' యనిన గణికుమతంబు విని దుర్యోధనుండు 
చింతాపరుం డై యొక్కనాండు ధృతరాష్తున కేకాంతంబున ని ట్లనియె. 120 

ప్రతిపదార్థం: కావునన్‌; సర్ప, ప్రకారంబులన్‌= అన్నివిధాలచేత; అపకార, కారణులు+అయిన, వారిన్‌= అపకారాలు చేసిన 

వారిని; పరులన్‌+అయినన్‌= శృత్రువులనైనా; బాంధవులన్‌+అయినన్‌; ఉపేక్షింపక= అ(శ్రద్దచేయక; ఆత్మ, రక్షాపరుండవు+అయి= 


నిన్ను నీవు రక్షించుకొనటంలో మనస్సు కలవాడవై; దూరంబు+చేసి= (వారిని) దూరంగా ఉంచి; దూషించునది= తిట్టాలి 
(ఇట చంపాలి అనే అర్థం సమంజసం); అనినన్‌= అని అనగా; కణికు, మతంబు= కణికునియొక్క అభిప్రాయం; విని; 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 635 
దుర్యోధనుండు; చింతా, పరుండు+ఐ= దుఃఖం నిండిన మనస్సు కలవాడై; ఒక్కనాండు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్టునితో; 
ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: “అందుచేత అపకారాలు చేసినవాళ్ళు శత్రువులైనా బంధువులైనా అశ్రద్దచేయకూడదు. ఆత్మరక్షణకొరకు 
అన్నివిధాలా వాళ్ళను హతమార్చా' లని కణికుడు చెప్పగా విని, చింతా(క్రాంతుడై దుర్యోధనుడు ఒకనాడు ధృతరాష్ట్రుడు 
ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో ఇట్టా అన్నాడు. 

దుర్యోధనుండు తండ్రితో( దన మనోదుఃఖంబు.( దెలుపుట (సం.1-129-10) 


తే. వీరు లని పాండుసుతులకు వెజతు నేను; | వెజచుటకు. దోడుగా నిపు విభుండ వీవు 
6 

పాండవజ్యేష్ణునకు( బ్రీతి. బరమయౌవ । రాజ్య మిచ్చితి కురువృద్ధరాజులొద్ద. 121 
ప్రతిపదార్థం: నేను; వీరులు+అని; పాండు, సుతులకున్‌= పాండురాజుయొక్క కుమారులకు - పాండవులకు; వెజుతున్‌= 
భయపడతాను; వెజచుటకున్‌= భయపడటానికి; తోడు, కాన్‌= తోడయినట్టు; విభువు+ఈవు= రాజువైన నీవు; కురు, వృద్ద, 
రాజుల+ఒద్ద= కురువంశపు పెద్దలయొక్క, రాజులయొక్క ఎదుట; (ప్రీతిన్‌= (ప్రేమతో; పాండవ, జ్యేష్టునకున్‌= పాండవులలో 
పెద్దవాడైనవానికి, ధర్మరాజుకు; పరమ, యౌవ, రాజ్యము= (ప్రధానమైన యాౌవరాజ్యాన్ని; ఇచ్చితి= ఇచ్చావు. 
తాత్పర్యం: పాండవులు వీరులని నేను భయపడుతున్నాను. నేను భయపడటానికి తగ్గట్టే ప్రభువైన నీవు 
కురువంశపుపెద్దలయెదుట, రాజులయెదుట పాండవులలో పెద్దవాడైన ధర్మరాజును పేమతో యువరాజును చేశావు. 


నిశేషం: వ్యక్తిబలాన్ని అంతకంత పెంచేది అధికారం. పాండవులు మొదలే బలవంతులు. అందుకుతోడు యుధిస్టిరు 
డిప్తుడు యువరాజైనాడు. ఆ యౌవరాజ్యాధికారం అతనికి ఎవరో ఇచ్చింది కాదు. రాజైన ధృతరాష్రుడే స్వయంగా ఇచ్చాడు. 
పైగా చాటుమాటుగా ఏదో మాటవరుస ఇవ్వలేదు. పదిమందిఎదుట శా(స్రోక్రంగా కట్టబెట్టాడు. దాన్ని కాదనటం ఎట్టా? 
పాండవులను ఎదిరించటం ఎట్లా? అదే దుర్యోధనునిబాధ, భయం. అతనిమానసికస్థితిని తెలియపరచేదే ఈ తేటగీతి. 


వ. 'దాననచేసి పొర జానపద బ్రాహ్మణ ప్రధానవరులు ధర్మజున కనురక్తు లయి, నిన్నును భీష్ముని నాదరింపక, 
ప్రజ్ఞాచక్షుండు రాజ్యరక్షణంబు సేయ సమర్ద్ధుండు గాండు, భీష్ముండు సమర్థుం డయ్యును ముందటి రాజ్యభార 
నివర్తనంబునందు. గృతప్రతిజ్ఞం డయ్యెం; గావున బాండవజ్యేష్టుం డైన యుధిష్టిరునకు రాజ్యాభిషేకంబు 
సేయుద; మతండు తరుణుం డయ్యును గుణవృద్దుండు ధర్మశీలుండు పరాక్రమవంతు లైన తమ్ములుగలవాడు 
రాజ్యప్రతిష్టితుం డయ్యెనేని వృద్దుల నమాత్యుల బంధుమిత్రులను దొల్లింటికంటె మిక్కిలిగా. బూజార్డుల నెల్లం 
బూజించు(, బితామహుందైన భీష్ముని సపుత్తకుండైన ధృతరా ముని నతిభక్తి నబీష్టభోగానుభవపరులంగా 
సుఖంబున నునుచు, దీనికి విదురుండును నొడంబడు నని యెప్పుడు దమలో విచారింతు రని వింటి; 
గర్జశూలాయమానంబు లైన మూర్చప్రకృతుల పలుకులు విననోప(; బాండవుల నిప్పరంబువలన. 
బాయునట్లుగా. జేయవలయు; నేమి సేయుదు?' ననిన గొడుకునకు ధృతరా ముం డి ట్లనియె. 122 


ప్రతిపదార్థం: దాననచేసి= దానివలన - ధర్మరాజుకు యౌవరాజ్యం ఇచ్చినందువలన; పౌర, జానపద, (బ్రాహ్మణ, ప్రధానవరులు= 
పట్టణ(ప్రజలు, పల్లెప్రజలు, (బ్రాహ్మణులు, మంత్రి శ్రేష్టులు; ధర్మజునకు= ధర్మరాజునకు; అనురక్తులు+అయి= అనురాగం 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


- (ప్రేమ కలవాళ్ళయి; నిన్నును; భీష్మునిన్‌= భీష్ముని; ఆదరింపక= లెక్కచేయక; (ప్రజ్ఞాచక్షుండు= బుద్దియే కన్నుగా కలవాడు- 
ధృతరాటష్ర్తుడు; రాజ్య, రక్షణంబు, చేయన్‌= రాజ్యాన్ని రక్షించటానికి; సమర్గు(డు; కాడు; భీష్ముండు; సమర్గుండు+అయ్యును; 
ముందజ= మున్ను, రాజ్య, భార, నివర్తనంబు+అందు= రాజ్యభారంనుండి మరలటంలో; కృత (ప్రతిజ్ఞాండు= చేయబడిన ప్రతిజ్ఞ 
కలవాడు; అయ్యెన్‌; కావునన్‌; పాండవ, జ్యేష్టుండు+ఐన= పాండవులలో పెద్దవాడైన; యుధిష్టిరునకున్‌= ధర్మరాజునకు; 
రాజ్య+అభిషేకంబు; చేయుదము; అతండు= ఆ ధర్మరాజు; తరుణుండు+అయ్యును= యువకుడైనా; గుణ, వృద్దుండు= 
గుణంచేత పెద్దవాడు; ధర్మశీలుండు= ధర్మాన్నే స్వభావంగా కలవాడు; వృద్దులన్‌= పెద్దలను; అమాత్యులన్‌= మంత్రులను; 
బంధు, మిత్రులను; తొల్లింటికంటె= మునుపటికంటె; మిక్కిలిగా= ఎక్కువగా; పూజా+అర్హులన్‌+ఎల్లన్‌= గౌరవానికి తగినవాళ్ళ 
నందరినీ; పూజించున్‌= గౌరవిస్తాడు; పితామహుండు+ఐన= తాతగారైన; భీష్ముని; స, పు(త్రుకుండు+ఐన= కుమారులు గల 
వాడైన; ధృతరాష్రునిన్‌; అతి, భక్తిన్‌= మిక్కిలిభక్తితో; అభి+ఇష్ట, భోగ+అనుభవ, పరులన్‌+కాన్‌= కోరుకొన్న భోగాలను 
అనుభవించటంలో లగ్నమైన మనస్సులు గలవాళ్ళనుగా; సుఖంబునన్‌= సుఖంతో; ఉనుచున్‌= ఉంచుతాడు; దీనికిన్‌= ఈ 
విధంగా చేయటానికి; విదురుండునున్‌= విదురుడుకూడా; ఒడంబడును+అని= ఒప్పుకొంటాడని; ఎల్లప్పుడు; తమలోన్‌= 
తమలో తాము; విచారింతురు= ఆలోచిస్తారు; అని= అనికూడా; వింటిన్‌= విన్నాను; కర్ణ శూలాయమానంబులు+ఐన= 
చెవులకు బల్లేలవంటివైన; మూర్ధ, ప్రకృతుల, పలుకులు= మూర్భులైన జనులయొక్క మాటలు; వినన్‌+ఓపన్‌= వినలేకున్నాను; 
పాండవులన్‌; ఈ+పురంబువలనన్‌= ఈ నగరంనుండి; పాయు+అట్టు+కాన్‌= తొలగేటట్టుగా; చేయవలయున్‌; ఏమి; 
చేయుదున్‌; అనినన్‌; కొడుకునకున్‌; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ధర్మరాజుకు యౌవరాజ్యం ఇవ్వటంవలన పట్టణ(ప్రజలు, పల్లైప్రజలు, మంత్రిశ్రేష్ణులు అతనిపట్ల 
అనురాగంకలవాళ్ళయి, నిన్నూ; భీష్ముడినీ లెక్కచేయక, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడు. భీష్ముడు రాజ్యాన్ని 
రక్షించగలవాడే అయినా రాజ్యభారం స్వీకరించనని ప్రతిజ్ఞచేసి ఉన్నాడు. అందుచేత ధర్మరాజునే రాజుగా చేద్దా 
మనీ, అతడు యువకుడైనా గుణవంతుడనీ, ధర్మాత్ముడనీ, పరాక్రమవంతులైన తమ్ములు గలవాడని, అటువంటివాడిని 
రాజుగా చేస్తే మంత్రులను, బంధువులను, మిత్రులను, గౌరవించదగినవాళ్ళందరినీ మునుపటికంటె ఎక్కువగా 
గౌరవిస్తాడనీ, తాతగారైన భీష్ముడిని, పుత్రులున్న ధృతరాష్టుడిని మిక్కిలిభక్తితో పూజిస్తాడనీ, వారి కిష్టమైన భోగాలను 
అనుభవింపజేసి సుఖంగా ఉంచుతాడనీ, ఇందుకు విదురుడుకూడ అంగీకరిస్తాడనీ ఎప్పుడూ తమలో తాము 
అనుకొంటున్నారు. చెవులకు బల్లెములవలె తగిలే ఈ మూర్థజనుల మాటలను నేను వినలేకున్నాను. పాండవులను 
ఈ పురం వదలిపోయేటట్టు చేయం” డని దుర్యోధనుడనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. 
చ. జనపతి యైనవానికి. బ్రచండమహాతుములాహవాంతరం 

బున మృతింబొందియొండె, మణి పుత్తులపై. దనరాజ్యభార మె 

ల్లను నియమించి యేంగి గిరులం దప మొప్పంగ. జేసి యొండె6 గా 

కనిమిషలోకభోగసుఖ మంద6గ6 బోలునె శాశ్వతంబుగన్‌. 123 
తిపదార్థం: జనపతి+ఐన, వానికిన్‌= రాజైనవానికి; ప్రచండ, మహా, తుముల+ఆహవ+అంతరంబునన్‌= సహింప శక్యంగాని 

ద్ద సంకులయుద్దంయొక్క మధ్యంలో; మృతిన్‌= మరణాన్ని; పొంది; ఒండెన్‌= కాని; మటీ= అట్లా కాక; పుత్రుల పైన్‌; తన, 

రాజ్య, భారము+ఎల్లను= తనయొక్క రాజ్యంయొక్కభారాన్నంతను; నియమించి= ఏర్పాట్టుచేసి; ఏంగి= వెళ్ళి; గిరులన్‌= 


పర్వతాలలో; తపము= తపస్సు; ఓపన్‌+కన్‌= తగినట్టుగా; చేసి; ఒండెన్‌= కాని; కాక= కాకుండా; శాశ్స్వతంబుగన్‌= శాశ్వతంగా; 
అనిమిష లోక, భోగ, సుఖము= స్వర్గలోకాన్ని అనుభవించటంలోని సుఖాన్ని; అందన్‌+కన్‌= పొందటానికి; పోలునె= సాధ్యమగునా? 


బి 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 637 


తాత్పర్యం: రాజైనవాడు మహాయుద్ధంలో మరణించి గాని, రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి కొండలపై 
గొప్పతపస్సు చేసి గాని, శాశ్వతమైన స్వర్గసుఖాన్ని పొందగలడేగాని, వేరే విధంగా దాన్ని పొందగలడా! 


వ. రా జయ్యెడువా(డు తన రాజ్యభారంబు దాన చూచి యరయవలయు; నేను షడంగసహితంబుగా 
వేదాధ్యయనంబు సేసియు నర్థశాస్త్రంబునందు. గృతనిశ్చయుండ నయి బలంబు గలిగియు నంగవైకల్యంబునం 
బరచక్రంబులకుం బ్రతివ్యూహంబు రచియింప నేరమింజేసి రాజ్యంబునకు6 దగకున్న 124 


ప్రతిపదార్థం: రాజు+అయ్యెడు, వాడు= రాజైనవాడు; తన, రాజ్య, భారంబు= తనరాజ్యభారాన్ని; తానే; చూచి, అరయ, 

వలయున్‌= విచారించుకోవాలి; ఏను= నేను; షట్‌+అంగ, సహితంబుగా= ఆరు అంగాలతో కూడిన; వేద+అధ్యయనంబు= 

వేదాన్ని చదవటం; చేసియున్‌=చేసికూడా; అర్హశాస్త్రంబు+అందు= ద్రవ్యనీతిశాస్త్రంలో; కృత, నిశ్చయుండను+అయి= నేర్పబడిన 
@ '3' 

సిద్దాంతాలు కలవాడినై; బలంబు; కలిగియు; అంగ, వైకల్యంబునన్‌= అవయవంయొక్క లోపంచేత; పర, చక్రంబులకున్‌= 

శత్రువులయొక్క సైన్యాలకు; ప్రతివ్యూహంబులు= ఎదురు పన్నుగడలు; నేరమిన్‌+చేసి= కూర్చటానికి చేతకాకపోవటంవలన; 

రాజ్యంబునకున్‌, తగక+ఉన్నన్‌= రాజ్యపాలనకు తగనివాడనై ఉండటంచేత. 


తాత్పర్యం: రాజైనవాడు తన రాజ్యవిషయాలు తానే విచారించుకొనాలి. నేను ఆరుఅంగాలతో కూడిన వేదాన్ని 
చదివి అర్థనీతిశాస్రాన్ని నేర్చుకొన్నా, బలంకలవాణ్ణి అయినా, అంధుడిని కావటంచేత శత్రు సైన్యాలకు ఎదురు 
వ్యూహాలు కూర్చలేనివాడినై రాజ్యపాలనకు తగనివాడను కావటంచేత. 


విశేషం: షడంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. 


ఉ. లోకనుతుండు పాండు. డమలుండు మహాగుణరత్నపూర్ణర 
త్నాకరు( డత్యుదారమతి నంధుండ నైనను నన్ను రాజుగా 
జేకొని నాకు భక్తి బనిసేయుచు సర్వజగజ్జిగీషుం డై 
యీకురువంశరాజ్యభర మింతయు. దాల్లె. బరాక్రమంబునన్‌. 125 


ప్రతిపదార్థం: లోక, నుతుండు= ప్రపంచంచేత కొనియాడబడినవాడు; అమలుండు= దోషంలేనివాడు- పవిత్రుడు; మహా, 
గుణ, రత్న, పూర్ణ, రత్న+ఆకరు(డు= గొప్పనవైన మంచిగుణాలనే రత్నాలచే త నిండిన సము(ద్రునివంటి వాడు; 
పాండు(డు= పాండురాజు; అతి+ఉదారమతిన్‌= మిక్కిలి గొప్పమనస్సుతో; అంధు(డను+ఐనను= గ్రుడ్డివాడను అయినప్పటికీ; 
నన్నున్‌; రాజున్‌+కాన్‌= రాజును కావించి; చేకొని; నాకున్‌; భక్తిన్‌= భక్తితో; పనిచేయుచు; సర్వ, జగత్‌+జిగీషుండు+ఐ= మొత్తం 
ప్రపంచాన్ని జయించ గోరేవాడై; పరాక్రమంబునన్‌; ఈ, కురు, వంశ, రాజ్య, భరము+ఇంతయున్‌= ఈ కురువంశ 
రాజ్యభారాన్నంతటినీ; తాల్బెన్‌= ధరించాడు. 


తాత్పర్యం: ప్రపంచ(ప్రశంసలందుకొన్నవాడు, పవిత్రుడు, సదుణాలనే రత్నాలకు సము[ద్రునివంటివాడు అయిన 
Vas 


పాండురాజు గొప్పమనస్సుతో, గ్రుడ్డివాడినైన నన్ను రాజుగా స్వీకరించి, భక్తితో సేవచేస్తూ, సర్వప్రపంచాన్ని 
జయింపగోరేవాడై పరాక్రమంతో ఈ కురువంశరాజ్యభారాన్నంతా వహించాడు. 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పరచక్రపతులచే భీ । కరు€ డై ధనరాసు లదిమి కప్పము గొని చె 

చ్చైరం దెచ్చియిచ్చి నన్నును | భరతకులశ్రేష్ణు( డునిచె బహుయజ్ఞములన్‌. 126 
ప్రతిపదార్థం: భరత, కుల, శ్రేష్ణుండు= భరతవంశంలో పేరు కెక్కినవాడు; భీకరుండు+ఐ= భయాన్ని కలిగించేవాడై; 
అదిమి= అణచి; ధన, రాసులు; పర, చక్ర, పతులచే= శత్రురాజ్యాలయొక్క రాజులచేత; కప్పము; కొని= తీసికొని; చెర+ 
చెరన్‌= వెంటనే; తెచ్చి, ఇచ్చి; నన్నును= నన్నుకూడా; బహు, యజ్ఞములన్‌= అనేకయజ్ఞాలలో; ఉనిచెన్‌= ఉండేట్లు చేశాడు 
- అంటే అనేక యజ్ఞాలు నాచేత చేయించాడు. 
తాత్సర్యం: భరతవంశశ్రేష్టుడైన పాండురాజు శత్రుభయంకరుడై శత్రువులను అణచి, కప్పం (గహించి ధనరాసులు 
వెంటనే తెచ్చి, ఇచ్చి నా చేత అనేకయజ్ఞాలు చేయించాడు. 


వ. 'మటియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్నపాండురాజు కుమారుల 
నెవ్విధంబునం బాపనేర్తు నని దుఃఖించిన ధృతరాష్తునకు దుర్యోధనుం డి ట్లనియె. 127 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ, వానికంటెన్‌= ఆ పాండురాజుకంటె; గుణంబుల= మంచిగుణాలలో; మిక్కిలి, 
అయి= ఎక్కువై; జనంబులకున్‌, అనురక్తులు+ఐ= అనురాగం - (పేమ - కలవారై; పరగుచున్‌+ఉన్న= ఒప్పుతున్న; పాండు 
రాజ, కుమారులన్‌= పాండవులను; ఏవిధంబునన్‌= ఏ విధంగా, పాపనేర్తును= తొలగించగలను, అని; దుఃఖించిన= దుః 
ఖించు; ధృతరాష్టునకు; దుర్యోధనుండు; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: 'ఆ పాండురాజుకంటె గుణాలలో అధికు లై ప్రజలప్రేమ గలిగి ప్రకాశిస్తున్న పాండవులను ఏ విధంగా 
తొలగించగల?” నని ధృతరాష్ట్రుడు దుఃఖించగా, దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 


సీ. పైతృకం బగు లక్షి పాండుభూపతి మున్ను । తాల్దుటంజేసి తత్తనయు౦ డైన 
లూ జొ a ఇ — = 
ధర్మజు డిప్పడు దాల్లిన, నాతని | తనయుండు మట్‌ దాని దాల్లు, మీద 
నిప్పాట( బాండువంశేశుల వసుమతీ । రాజ్యార్లు లగుదురు; రాజ్యమునకు 
బా 
బరువడి మే మింతం బాసిన మాపుత్త పొత్త వర్గంబును' బాయు; నింక 


ఆ. నొరుల. గొలిచి కుడువనోప మే; మట్లుగా । కుండ మమ్ము జేయనోపుదేని 
పాండురాజుతొంటిభక్తియు నప్పాండు |; తనయులందు దయయు( దలంపకుండు. 128 


ప్రతిపదార్థం: పైతృకంబు+అగు, లక్ష్మి= పితరులనుండి వచ్చిందైన సంపదను; పాండు, భూపతి= పాండురాజు; మున్ను= 
ముందు; తాల్బుటన్‌+చేసి= ధరించటంవలన; తత్‌+తనయు(డు+ఐన, ధర్మజుడు= అతనియొక్క కుమారుడైన ధర్మరాజు; 
ఇప్పుడు= ఈ సందర్భంలో; తాల్చినన్‌= ధరిస్తే; అతని, తనయుండు= అతనియొక్క - ధర్మరాజుయొక్కకుమారుడు; 
మజీ= మళ్ళీ; దానిన్‌= ఆ సంపదను; తాల్చున్‌= ధరిస్తాడు; మీందన్‌= తర్వాత; ఈ+పాటను= ఈవిధంగా; పాండు, వంశ+ 
ఈశులు+అ= పాండువంశరాజులే; వసుమతీ, రాజ్య+అర్హులు= భూమిదొరతనానికి తగినవారు; అగుదురు; రాజ్యమునకున్‌= 
రాజ్యానికి; పరువడి= (క్రమంగా; మేము; ఇంతన్‌= ఈ కొలది; పాసినన్‌= దూరమైతే; మా, పుత్ర, పౌత్ర వర్గంబునున్‌= 
మాయొక్క కొడుకులయొక్క, మనుమలయొక్క సమూహం; పాయున్‌= దూరమవుతుంది; ఇంకన్‌= ఇకముందు; ఏము; 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 639 
ఒరులన్‌= ఇతరులను; కొలిచి= సేవించి; కుడువన్‌+ఓపము= తినటాన్ని, (త్రాగటాన్ని చేయలేము - అంటే (బ్రతుకు 
గడపలేము; అట్టు; కాక+ఉండ; మమ్మున్‌; చేయన్‌+ఓపుదు+ఏని= నీవు చేయగలిగితే; పాండురాజు, తొంటి, భక్తియున్‌= 


పాండురాజుయొక్క మునుపటి భక్తిని; ఆ+పాండు, తనయుల+అందు= ఆ పాండవులపట్ట; దయయున్‌; తల(పక+ఉండు= 
ఆలోచించకుండా ఉండుము. 


తాత్సర్యం: వంశపారంపర్యంగా తాత తండ్రులనుండి వచ్చే రాజ్యసంపదను ఇదివరకు పాండురాజు చేపట్టి 
ఉండటంచే ఇప్పుడు ధర్మరాజు చేపడితే, తరువాత అతనితనయుడు చేపడతాడు. ఈ విధంగా పాండురాజు 
వంశంవాళ్ళే రాజ్యార్హులౌతారు. మేము రాజ్యాధికారానికి దూరమైతే [క్రమంగా మాకొడుకులు, మనుమలు 
దూరమౌతారు. ఇకముందు ఇతరులకు సేవలుచేసి మేము (బ్రదుకలేము. మాకు అటువంటి గతిపట్టకుండా నీవు 
చేయగలిగితే పాండురాజు నీపట్ల ఇదివరకు చూపిన భక్తిని, పాండవులపట్ల నీ కున్న దయను మనస్సులో నిలుపవద్దు. 


దుర్యోధనుండు పాండవులను వారణావతంబునకు( బంపు మని తండ్రితో( జెప్పుట (సం. 1-130-8) 


వ. 'ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది; ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు 
నప్రయత్నలభ్యంబగు. దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటంజేసి యెల్లవారును 
ధర్మరాజురాజ్యంబ వలతురు; దాని నెఖింగియ కాదె యేను నిత్యదానసమ్మానంబులం బ్రకృతిజనంబులకు 
సంతోషంబు సేయుచునుండుదు; నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబున. 
గొంతిని. బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము; మనకు రాజ్యంబు 
సుప్రతిష్టితం బైన మటి వార లిందులకు వత్తు రనిన దుర్యోధనునకు ధృతరాష్తుం డి ట్లనియె. 129 


ప్రతిపదార్థం: ఈ, రాజ్యంబు; మొదలింటన్‌+కోలె= మొదటినుండి; భవదీయంబు+అయినది= నీదైనది; ప్రకృతి, జనులు= 
స్వామి, అమాత్య, సుహృత్‌కోశాదులకు సంబంధించిన(,ప్రజలు; వశ్యులు+కాక+ఉన్నను= లోబడినవారు కాకపోయినా; 
క్రమ+ఆగతంబు+అయి= వరుసగా వచ్చినదై; మాకున్‌, అప్రయత్న, లభ్యంబు= (శ్రమపడకుండా దొరికింది; అగున్‌= 
అవుతుంది; తొల్లి= ఇదివరకు; పాండురాజు; రాజు+ఐ; గుణంబులన్‌= మంచి గుణాలచేత; (ప్రజా+అనురాగంబు= (ప్రజల 
యొక్క (పేమ; పడయుటన్‌+చేసి= పొందటంవలన; ఎల్లవారును= అందరూ; ధర్మరాజు, రాజ్యంబు= ధర్మరాజుయొక్క 
రాజ్యాన్నే, వలతురు= కోరుకొంటారు, దానిన్‌=దాన్ని; ఎటీంగియు, కాదె= తెలిసికొనేకదా; ఏను= నేను; నిత్య, దాన, సమ్మానం 
బులన్‌= (ప్రతిదినం దానాలచేతను, గౌరవాలచేతను; (ప్రకృతి, జనంబులకున్‌= స్వామి, అమాత్య, సుహృత్కోశాదులకు 
సంబంధించిన ప్రజలకు; సంతోషంబు= సంతోషాన్ని; చేయుచున్‌+ఉండుదున్‌= కలిగిస్తూఉన్నాను; ఇందుల= ఇచ్చట; దుష్ట, 
జనుల, పక్షపాత, వచనంబులు= చెడ్డజనులయొక్క పక్షపాతపు మాటలు; ఉడుగు+అంతకున్‌= మానునంతవరకు; ఉపాయం 
బునన్‌= ఉపాయంతో; గొంతిని= కుంతీదేవిని; పాండవులను; తదీయ, భృత్య+అమాత్య, వర్గంబుతో= వారియొక్క 
సేవకులయొక్క, మం(తులయొక్క సమూహంతో; వారణావతంబునకున్‌= వారణావతానికి; పుత్తము= పంపుదాము; మనకున్‌; 
రాజ్యంబు= అధికారం; సుప్రతిస్టింబు+ఐనన్‌= బాగుగా స్థిరపడగానే; మజి=తర్వ్యాత; వారలు= వాళ్ళు; ఇందులకున్‌= ఇక్కడికి; 
వచ్చుదురు= వస్తారు; అనినన్‌= అని అనగా; దుర్యోధనునకు; ధృతరాష్ట్రుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ఈ రాజ్యం మొదటినుండి నీది. నీవు ఒకవేళ స్వామి అమాత్యసుహృత్కోశాదులకు సంబంధించిన 
వాళ్ళు విధేయులు కాకున్నా, అప్రయత్నంగా రాజ్యం క్రమపద్దతిలో మా చేతి కందుతుంది. ఇదివరకు పాండురాజు 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజై తనగుణగణాలచేత (ప్రజానురాగం పొందిన కారణంగా అందరూ ధర్మరాజురాజ్యాన్ని కోరుకొంటున్నారు. 
దాన్ని (గ్రహించేకదా నేను (ప్రతిదినం దానాలచేత, సమ్మానాలచేత (ప్రకృతిజనులను సంతోషపరుస్తున్నాను. ఇచ్చట 
చెడ్డవాళ్ళ పక్షపాతపుమాటలు ఆగిపోయేంతవరకు కుంతీదేవిని, పాండవులను, వారిసేవకులతో, అమాత్యులతోసహా 
ఉపాయంతో వారణావతం పంపుదాము. మనకు రాజ్యాధికారం స్థిరపడిన తర్వాత వాళ్ళిక్కడికి వస్తారు' అని 
దుర్యోధనుడనగా అతనితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: సప్తప్రకృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం. 


తరువోజ. 

'ఏ నెల్లప్రొద్దు నా యెడ లోన దల(తు నీయభిప్రాయంబ; యిది దారుణంబు 

గాన వాకునకు( జుల్మన తేరనోప(4 గడంగి పాండవుల నేకత మెట్టు లనుప 

గా నగు? మట్‌ దీని గాంగేయవిదురకలశజాశ్వత్తామ గౌతముల్‌ బుద్ది 

థి థ 

గా నొడంబడుదురె? కా దయ్య!' యనిన గౌరవజ్యేష్టుండు ఘను డిట్టు లనియె. 130 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఎల్ల, (ప్రొద్దు= అన్ని వేళలా; నా, ఎడలోనన్‌= నాహృదయంలో; ఈఅభిప్రాయంబు+అ; తలం 
తున్‌= ఆలోచిస్తాను; ఇది= ఈ అభిప్రాయం; దారుణంబు= భయంకరమైనది; కానన్‌= అగుటచేత; చుల్కన= సులువుగా; 
వాకునకున్‌= మాటకు; తేరన్‌+ఓపన్‌= తీసుకొనిరాలేను; కడంగి= పూని; పాండవులన్‌; ఏకతము= ఒంటరిగా; ఎట్టుల= ఏ 
విధంగా; అనుపగాన్‌+అగున్‌= పంపటానికి వీలగును; మటి= ఇక; దీనిన్‌= దీన్ని; గాంగేయ, విదుర, కలశజ+అశ్యృత్తామ, 
గౌతముల్‌= భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, అశ్యత్థామ, కృపాచార్యుడు; బుద్ధిగాన్‌= మనస్ఫూర్తిగా; ఒడంబడుదురె= 
ఒప్పుకొంటారా; కాదు+అయ్య= సాధ్యంకాదయ్యా; అనినన్‌= అని అనగా; కౌరవ, జ్యేష్టుండు= కౌరవులలో పెద్దవాడైన 
దుర్యోధనుడు; ఘనుండు= అసాధ్యుడు; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: 'ఎప్పుడూ నా హృదయంలో ఈ అభిప్రాయమే ఉన్నది. ఇది ఘోరమైనది కనుక సులభంగా పైకి 
చెప్పలేకున్నాను. ఒంటరిగా పాండవులను పంపటానికి ఏ విధంగా వీలవుతుంది? మరి, దీనికి భీష్మ ద్రోణ 
విదురాశ్వత్భామకృపులు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా? సాధ్యం కాదు' - అని ధృతరాషుడనగా తండ్రితో 
దుర్యోధనుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇది ధృతరాష్ట్రుని ఆంతర్యాన్ని తెలిపే పద్యం. మొదటిపాదానికి - “ఏను నిక్కార్యంబ(బు) హృదయంబులోన 

నెప్పుడు బింతింతు నిది దారుణంబు” అనేపాఠాంతరం ఉంది. - శ్రీమదాంధ్రమహాభారతసంశోధి త(ప్రతి, పుట.352. 

ద్విపదపాదద్వయం తరువోజ ఏకపాదం. లక్షణానికి చూడు - ఆది.2.151. 

వ. 'భవదనుజ్ఞాగౌరవంబున గాంగేయాదులు దీనికి నొడంబడుదురు; వారు కౌరవులకెల్ల సము లై యుండియు 
నావారల; యెట్లనిన; నశ్వత్థామ నా కిష్టుం డగుట నన్ను బాయకుండు; పుత్తస్నేహంబున ద్రోణుండును భారద్వాజుని 
భాగినేయునిం బాయనేరమింజేసి కృపాచార్యుండును నాయొద్దన యుందురు; మటి భీష్ముండు మధ్యస్థుం డగుటం 
బాండవులం బరిగ్రహింపండు; విదురుండు పాండవపక్షపాతి యయ్యును నొక్కరుండు నా కహితంబు 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 641 


సేయనోపండు; గావున నిక్కార్యంబున దోషంబు లేదు; వినిద్రకరణం బయిన నాహృదయశల్యంబు బాచి న 
న్నుద్ధరింపు' మని ధృతరాషు నెట్టకేలకు నొడంబటిచి దుర్యోధనుం డప్పుడు. 131 


ప్రతిపదార్థం: భవత్‌+అనుజ్ఞా గౌరవంబున= నీయొక్క ఆజ్ఞలోని గౌరవంచేత; గాంగేయ+ఆదులు= భీష్ముడు మొదలయిన 
వాళ్ళు; కౌరవులకు+ఎల్లన్‌= కురువంశంవాళ్ళం దరికీ; సములు+ఐ= సమానమైన భావం కలవాళ్ళయి - అంటే కురువంశం 
వాళ్ళందరిపట్ల సమభావం కలవాళ్ళయి; ఉండియు; నా, వారలు+అ= నావాళ్ళే; అనినన్‌; అశృత్తామ; నాకు; ఇష్టుండు+అగుటన్‌= 
(ప్రియమైనవాడు కావటంచేత; నన్నున్‌; పాయక+ఉండున్‌= వదలక ఉంటాడు; పుత్ర, స్నేహంబునన్‌= పుత్రునిమీది (ప్రేమచేత; 
దోణుండును; భారద్వాజుని= (ద్రోణుని; భాగినేయునిన్‌= చెల్లెలిభర్తను; పాయ, నేరమిన్‌+చేసి= వదలలేకుండటంచేత; 
కృపాచార్యుండును; నా, ఒద్దన= నా దగ్గరే; ఉందురు; మటి; భీష్ముండు; మధ్యస్థుండు+అగుటన్‌= నడుమజండి రెండువైపుల 
వారికి పక్షపాతంలేక న్యాయం చెప్పేవాడు కావటంచేత; పాండవులన్‌; పరి[గ్రహింపండు= పియంతో తీసుకోడు - అంటే 
పాండవులవైపు వెళ్ళడు; విదురుండు; పాండవ, పక్షపాతి= పాండవులపట్ల పక్షపాతం కలవాడు; అయ్యును; ఒక్కరుండు; నాకు; 
అహితంబున్‌+అ= కీడు; చేయన్‌, ఓపండు= చేయలేడు; కావునన్‌, ఈ+కార్యంబునన్‌= ఈ పనిలో - పాండవులను 
పంపేపనిలో; దోషంబు= లోపం; లేదు; వినిద్రకరణంబు+అయిన= నిద్రలేనట్టు చేసేదైన; నా హృదయ, శల్యంబున్‌= నా 
గుండెలోని ముల్లును; పాచి= తొలగించి; నన్నున్‌; ఉద్దరింపుము= పైకి తెమ్ము; అని; ధృతరాష్టున్‌; ఎట్టకేలకున్‌= చిట్టచివరికి; 
ఒడంబటీచి= ఒప్పించి; దుర్యోధనుండు; అప్తుడు= అంతట. 


తాత్సర్యం: 'మీ ఆజ్ఞమీదిగౌరవంచేత భీష్ముడు, ద్రోణుడు మొదలయినవాళ్ళు దీనికి ఒప్పుకొంటారు. వాళ్ళు 
కురుపాండవులపట్ల సమభావం కలవాళ్ళే అయినా నావాళ్ళే. ఎ ట్లనగా; అశ్వత్థామ నాకు ఇష్టమైనవాడు. అందుచేత 
నన్ను వదలిపోడు. కొడకుమీది ప్రేమచేత (ద్రోణుడు, చెల్లెలి భర్త అయిన ద్రోణుడిని వదలలేక కృపుడు నా వైపే 
ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు కనుక పాండవులవైపు వెళ్ళడు. విదురుడు పాండవపక్షపాతియే. కాని ఆత డొక్కడు 
నాకు కీడు చేయలేడు. అందుచేత ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్రలేకుండా చేసే ఈ గుండెలోని 
ముల్లును తొలగించి, నన్ను జీవితంలో పైకితీసికొని రమ్ము" - అని చిట్టచివరికి ధృతరాష్ట్రుడిని ఒప్పించి దుర్యోధనుడు. 


క. వలను గల మంత్రివరులం । బిలిచి పృథానందనులకు( బ్రియముగ మీ రి 
మ్ముల వారణావతంబును । వెలయంగ( బొగడుండు వారు విని తగుల నెడన్‌. 132 
ప్రతిపదార్థం: వలను, కల= నేర్పుగల; మంత్రివరులన్‌= మంత్రిశ్రేష్టులను; పిలిచి, మీరు; పృథా, నందనులకున్‌= కుంతీదేవి 


యొక్కకొడుకులకు; ప్రియముగన్‌= ఇష్టమయ్యేటట్లు; వారు; విని; ఎడన్‌= మనస్సులో; తగులన్‌= ఆశపడేటట్టు; ఇమ్ములన్‌= 
ఇంపుగా; వారణావతంబును; వెలయంగన్‌= (ప్రకాశించేటట్ల్టు - అంటే గొప్పగా; పాగడుండు = ప్రశంసించండి. 


తాత్సర్యం: నేర్పరులు, మంచివాళ్ళు అయిన మంత్రులను పిలిచి, “మీరు పాండవులు వినేటట్టు, విని వాళ్ళు 
ఆశపడేటట్టు, వారణావతాన్ని గొప్పగా పొగడండి”. 


వ. అని పంచిన వారును వారణావతంబు ననవరతసురభికుసుమఫలభారన మ్రశాఖావిశాలతరువనరేఖాలంకృతం 
బనియును, వనజలకేళీకందుకమృగయాదివివిధవిహారహారిప్రదేశాభిశోభితం బనియును, నవసుధా ధౌతసౌధ 
సుధాకరనికరప్రభాపటలప్రధ్వంసితాసితపక్షదోషం బనియును, నిరస్తదోషానుషంగమంగళ మహారత్న 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజివిరాజితవిపులవిపణివీధీవిహసితాలకావిలాసం బనియును, మనోరమానేకసుఖానుభోగ భోగిమహాభాగ 
జనసమృద్ధం బనియును, బుణ్యనదీప్రవాహశోభితం బనియును వర్ణించి యప్పురంబునంద పాండునందనుల 
జాతకౌతూహలచిత్తులం జేసి యున్నం గొండొకకాలంబునకు ధృతరాష్త్రుండు దుర్యోధనదుష్టవచనప్రబోధితుం డయి 
యొక్కనాండు. 133 


ప్రతిపదార్థం: అని, పంచిన= ఆజ్ఞాపించగా; వారును; వారణావతంబున్‌; అనవరత, సురభి, కుసుమ, ఫల, భార, నమ్ర, 
శాఖా, విశాల, తరు, వనరేఖా+అలంకృతంబు+అనియును= ఎల్లప్పుడు మంచివాసనగల పూలయొక్క, పండ్లయొక్క బరువుచేత 
వంగిన కొమ్మలచేత విశాలమైన చెట్టు ఉండే తోపులయొక్క వరుసలచేత అలంకరింపబడిందనీ, వన, జల, కేళీ, కందుక, 
మృగయా+ఆది, వివిధ, విహార, హారి, ప్రదేశ+అభిశోభితంబు+అనియును= ఉద్యానవనం, జలక్రీడ, చెండ్డాట, వేట మొదలయిన 
అనేకవిధాలైన (క్రీడలకు మనోహరాలైన (ప్రదేశాలతో ఒప్పిందనీ; నవ, సుధా, ధౌత, సౌధ సుధాకర, నికర, ప్రభాపటల, 
ప్రధ్వంసిత+అసిత, పక్షదోషంబు+అనియును= (క్రొత్తదైన సున్నంచేత తెల్లగా చేయబడిన మేడలు అనే చంద్రుల సమూహంయొక్క 
కాంతిసమూహంచేత పూర్తిగా నశింపజేయబడిన కృష్ణపక్షంలోని రాత్రులు కలది అనీ; నిరస్త, దోషా+అనుషంగ, మంగళ, 
మహత్‌, రత్న, రాజి, విరాజిత, విపుల, విపణి, వీధీ, విహసిత+అలకా, విలాసంబు+అనియును= తీసివేయబడిన దోషసంబంధం 
గల శుభాన్ని కూర్చే గొప్పరత్నాలయొక్క సమూహంచేత మిక్కిలి (ప్రకాశిస్తున్న విశాలమైన అంగడివీథులచేత ఎగతాళి 
చేయబడిన అలకాపట్టణంయొక్క శోభకలది అనీ; మనోరమా+అనేక, సుఖ+అనుభోగ, భోగి, మహాభాగ, జన, సమృద్దంబు+ 
అనియును= మనోహరాలైన పెక్కుసుఖాలయొక్క అనుభవాలను అనుభవించేటి పుణ్యవంతులయిన జనులచేత నిండినట్టిదనీ; 
పుణ్య, నదీ, ప్రవాహ, శోభితంబు+అనియును= పవిత్రాలైన నదులయొక్క (ప్రవాహాలతో (ప్రకాశించేది అనీ; వర్షించి; ఆ+పురంబు+ 
అందు+అ= ఆ నగరమందే; పాండునందనుల= పాండవుల, జాత, కౌతూహల, చిత్తులన్‌+చేసి= పుట్టిన ఆశ కల 
మనస్సుకలవాళ్ళనుగా చేసి; ఉన్నన్‌; కొండొక, కాలంబునకు= కొద్దికాలానికి; ధృతరాష్టుండు; దుర్యోధన, దుష్ట, వచన, 
ప్రబోధితుండు+అయి= దుర్యోధనునియొక్క చెడు మాటలచేత లెస్సగా తెలుపబడినవాడై; ఒక్కనాండు= ఒకదినం. 


తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా - ఆ మంత్రులు - వారణావతం ఎల్లప్పుడూ పూలబరువుచేత, పండ్లబరువుచేత 
వంగిన కొమ్మలుగల పెద్దచెట్లతో - ఉద్యానవనవిహారం, జలక్రీడ, చెండ్డాట, వేట మొదలైన పెక్కు(క్రీడలకు తగిన 
మనోహరప్రదేశాలతో - కృష్ణపక్షరాత్రులను (చీకట్లను) తమ (క్రొత్తసున్నపుపూత కాంతులతో పారద్రోలే చంద్రులవంటి 
పెద్ద మేడలతో - దోషం లేనివి, శుభాన్ని కూర్చేవి, అయిన గొప్ప రత్నాలతో అలకానగర శోభనే అపహాస్యంచేసే 
పెద్ద అంగడి వీథులతో - అనేకభోగాలను అనుభవించే పుణ్యాత్ములైన ప్రజలతో - పవిత్రనదీ ప్రవాహాలతో 
ప్రకాశిస్తున్నదనీ, ఆ నగరంమీద పాండవులకు అపరిమితమైన కోరిక కలిగేటట్లు వర్ణించారు. కొద్దికాలం తర్వాత 
ధృతరాష్ట్రుడు దుర్యోధనుని చెడుమాటలు మనస్సుకు పట్టినవాడై. 
విశేషం: అలం: రూపకం, ఉపమ, అంత్యానుప్రాసం, వృత్త్యను ప్రాసం. 

ధృతరాష్టుండు సాండవులను వారణావతనగరంబునకు( బోవ బనుచుట (సం. 1-131-2) 
ఉ. పాండుకుమారులం బిలువంబంచి సుహృన్నివహంబు నొద్ద న 

ప్పాండు€ దలంచి నిర్గళతబాప్పకరాళకపోలయుగ్య డై 

పాండుమహీశుకంటె నతిభక్తుల మి మ్మొకం డేను బంచెదం 

బాండుయశో౭_ర్థులార! యిది పథ్యము కా(గ దలంపు( డాత్మలోన్‌. 134 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 643 


ప్రతిపదార్థం: పాండు, కుమారులన్‌; పిలువన్‌; పంచి= ఆజ్ఞాపించి; సుహృత్‌+నివహంబు+ఒద్దన్‌= ఆప్తుల సమూహంయొక్క 
ఎదుట; ఆ+పాండున్‌= ఆ పాండురాజును; తలంచి= గుర్తు చేసికొని; నిర్ణిత, బాప్ప, కరాళ, కపోల, యుగ్ముండు+ఐ= 
కారుతున్న కన్నీళ్ళ మిట్టపల్లాలైన చెక్కిళ్ళజంట కలవాడై; పాండు, మహి+-ఈశునికంటెన్‌= పాండురాజుకంటె; అతి, భక్తులన్‌= 
మిక్కిలి భక్తి గల వాళ్ళయిన; మిమ్మున్‌; ఏను= నేను; ఒకండు, పంచెదన్‌= ఒకటి ఆజ్ఞాపిస్తాను; పాండు, యశః+అర్జులారా!= 
పాండురాజుయొక్క కీర్తిని కోరేవాళ్ళారా! లేదా తెల్లనికీర్తిని కోరేవాళ్ళారా!; ఆత్మలోన్‌= మనస్సులో; ఇది= నేను ఆజ్ఞాపించునది; 

ఇ మ వ 
పథ్యము, కాంగన్‌= చేయదగింది, అయినట్టుగా; తలంపుండు= ఆలోచించండి. 


తాత్పర్యం: పాండవులను పిలిపించి, ఆప్తులందరి ఎదుట పాండురాజును స్మరించి కన్నీరు నింపుకొని, పాండు 
రాజుకంటె ఎక్కువ భక్తిగలవాళ్ళయిన మిమ్మల్ని నేనొకటి ఆజ్ఞాపిస్తాను. పాండురాజుకీర్తిని కోరేవాళ్ళారా! ఇది 
చేయదగింది అని ఆలోచించండి. (లేదా నిర్మలకీర్తిని కోరే మీరు ఇది చేయదగింది అని ఆలోచించండి.) 


విశేషం: 'పాండు' శబ్దంలో శ్లేష ఉన్నది. తండ్రికీర్తిని కోరేవాళ్ళు తండ్రి అడుగుజాడలలో నడుస్తారు. అందుచేత ధృతరాష్ట్రుడు 
- తండ్రికీర్తిని కోరే ఓ పాండవులారా! మీ తండ్రి నా పట్ట భక్తికలవాడు. మీరు కూడా నా పట్ట అతనికంటె ఎక్కువభక్తి 
కలవాళ్ళు. మీతండ్రి అడుగుజాడలలో నడిచి నేను చెప్పినట్టు అతనివలె మీరుకూడా చేయండనటం. పాండుయశో9£_ ర్భులారా 
- అనేదాన్ని తెల్లనిక్తీర్తిని కోరేవాళ్ళారా అని అన్వయిస్తే - పెద్దలమాట వినటం కీర్తికరం. కీర్తిని కోరే ఓ పాండవులారా! ఈ 
పెదతండ్రి చెప్పినట్టు చేయండి అనటం. కీర్తివర్లం తెలుపు అని కవిసమయం. 


క. విదితంబుగ( బుణ్యామర । నదీ సమీపమున వారణావత నగరం 

బది సర్వసుఖాస్పద మని । వదలక వర్ణింతు రెల్లవారును దానిన్‌. 135 
ప్రతిపదార్థం: విదితంబుగన్‌= (ప్రసిద్దంగా; పుణ్య+అమర, నదీ, సమీపమునన్‌= పవిత్రమైన గంగానది దగ్గర; వారణావత, 
నగరంబు; అది= ఆ నగరం; సర్వ, సుఖ+ఆస్పదము+అని= అన్ని సుఖాలకు చోటు అని; ఎల్లవారును= అందరూ; దానిన్‌= 
దాన్ని; వదలక; వర్షింతురు. 
తాత్సర్యం: పవిత్రమైన గంగానదీసమీపంలో (ప్రసిద్దమైన వారణావతనగరం సర్వసుఖాలకు స్థానమని అందరూ 
(ప్రశంసిస్తారు. 


క. మీరును గుంతియు సహపరి । వారమహామాత్య భృత్యవర్గులరై నా 
నారాజ్యలీలతో. జని । సారమతిం జేయు. డందు సతతోత్సవముల్‌. 136 


ప్రతిపదార్థం: మీరును; కుంతియున్‌; సహపరివార, మహా+అమాత్య, భృత్య, వర్గులరు+ఐ= పరివారంతోను, మహా 
మంత్రులతోను; సేవకులసమూహాలతోను కూడినవాళ్ళయి; నానా, రాజ్య, లీలతోన్‌= పలువిధాలైన రాజ్యవిలాసంతో; చని= 
వెళ్ళి; అందున్‌= ఆ నగరంలో; సారమతిన్‌= మేలిమిబుద్దితో; సతత+ఉత్సవముల్‌= ఎడతెగనిపండుగలను; చేయు(డు= 
ఆచరించండి. 


తాత్సర్యం: మీరూ, కుంతీదేవితో, పరివారంతో, అమాత్యులతో, సేవకులతో కూడి నానావిధరాజ్యవైభవంతో 
అక్కడకు వెళ్ళి హాయిగా పండుగలను చేసికొనండి. 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “పశుపతి నివాసం బయిన యప్పణ్యస్థానంబునం బాండుహితంబుగా నగణ్యగోహిరణ్యాదిమహాదానంబుల 
బ్రాహ్మణసంతర్పణంబులు సేసి యందు. గొండొకకాలం బుండి వచ్చునది యని పంచిన వల్లె యని పాండవులు 
గాంధారీధృతర్మాష్తులకు మొక్కి వీడ్కొని, దుర్యోధనాదుల నందఅం బ్రియపూర్వకంబుగా సంభావించి, 


భీష్మద్రోణవిదురకృపాదులకు మొక్కి యనేకవృద్ధబ్రాహ్మణులకు నమస్మారంబు సేసి వారలవలన దీర్ణ్యాయురారోగ్య 
స్వస్తివచనంబులతో( బునర్దర్శ్మనం బయ్యెడ మని దీవనలు సేకొనుచు జననీసహితంబుగా వారణావతంబునకు 
గమనోన్ముఖు లయినంత. 137 


ప్రతిపదార్థం: పశుపతి, నివాసంబు+అయిన= శివునియొక్క ఉనికిపట్టయిన; ఆ+పుణ్య, స్టానంబునన్‌; పాండు, హితంబుగాన్‌= 
పాండురాజుకు ఇష్టమయ్యేటట్టుగా; అగణ్య, గో హిరణ్య+ఆది, మహా, దానంబులన్‌= లెక్క లేనన్ని గోవులు బంగారం 
మొదలైన మహాదానాలచేత; (బ్రాహ్మణ, సంతర్పణంబులు= (బ్రాహణులను బాగుగా తృప్రిపరచటం; చేసి; అందున్‌= ఆ 
వారణావత నగరంలో; కొండొక; కాలంబు= కొద్దికాలం; ఉండి; వచ్చునది= రండు; అని, పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లె; 
అని= సరే అని; పాండవులు; గాంధారీ, ధృతరాష్టులకున్‌= గాంధారీధృతరాష్టులకు, మొక్కి= నమస్కరించి; వీడ్కొని= 
సెలవుతీసికొని; దుర్యోధన+ఆదులన్‌= దుర్యోధనుడు మొదలయినవాళ్ళను; అందరన్‌= అందరిని; ప్రియ పూర్వకంబుగా= 
సంతోషపూర్వకంగా; సంభావించి= సమ్మానించి; భీష్మ ద్రోణ, విదుర, కృప+ఆదులకు= భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, 
కృపుడు మొదలయినవారికి; మొక్కి; అనేక, వృద్ద, బ్రాహ్మణులకు; నమస్కారంబు, చేసి; వారలవలనన్‌= వారివల్ల; దీర్భ+ఆయుః 
+ఆరోగ్య, స్వస్తి, వచనంబులతోన్‌= నిడుపైన-అంటే ఎక్కువైన -ఆయుష్యం, ఆరోగ్యం, శుభం కలుగుతుందనే మాటలతో; 
పునః+దర్శనంబు= మరలచూడటం; అయ్యెడము+అని= అగునుగాక అని; దీవనలు= ఆశీస్సులు; చేకొనుచున్‌= తీసికొంటూ; 
జననీ సహితంబుగా= తల్లితోకూడా; వారణావతంబునకు; గమన+ఉన్ముఖులు+అయినన్‌= పోవటానికి పూనుకొన్నవాళ్ళు 
కాగా; అంతన్‌= తర్వాత. 


తాత్పర్యం: శివుని నివాసస్థానమైన ఆ పవిత్రస్టలంలో పాండురాజుకు ప్రీతిగా అనేక గోదానాలు; సువర్లదానాలు 
మొదలయిన మహాదానాలు చేసి, బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ, కొద్దికాలం ఉండి తిరిగిరం' డని ఆజ్ఞాపించగా, 
పాండవులు అందుకు అంగీకరించి గాంధారీధృతరాష్టులకు (మొక్కి, వారిదగ్గర సెలవు తీసికొని దుర్యోధనాదు 
లందరిని సంతోషపూర్వకంగా సమ్మానించి, పెక్కుమంది వృద్దబ్రాహ్మణులకు నమస్కారాలుచేసి, వారివలన 
దీర్ణఆయురారోగ్యశుభాలు కలిగేట్టు ఆశీర్వచనాలు పొంది, తల్లితోకూడ వారణావతానికి పోవటానికి పూనుకోగా - 
తరువాత. 


విశేషం: భీష్మద్రోణవిదురాదులకు (మొక్కి - అనేదానికి “విదుర సోమదత్త బాహ్లిక కురువృద్దులకున్‌ ద్రోణకృపాచార్యాది 
(బ్రాహ్మణసమూహంబునకు( బియపూర్వకంబుగా మొక్కి” - విదురసోమదత్తబాహికకురువృద్దులకు ద్రోణకృపాచార్యాశ్య త్లామాది 
(బ్రాహ్మణసమూహంబునకు పియపూర్వకంబుగా నమస్కరించి - అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పుట. 354. 


దుర్యోధనుండు లాక్షాగహనిర్మాణమునకై పురోచనుని వారణానతంబునకు( బంపుట (సం.1-132-2) 


క. తనవగచినకార్యము దొర । కొనుటకు ధృతరాష్ట్రపుత్తకు(డు పొంగి పురో 
చను. బిలిపించి రహస్యం । బున వానికి గరమునెయ్యమున ని ట్లనియెన్‌. 138 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 645 
ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, పుత్రకుండు= ధృతరాషునియొక్క ప్రియపుత్రుడు - దుర్యోధనుడు; తనవగచిన, కార్యము= 
తనయొక్కతలచినపని; దొరకొనుటకు= ఈడేరటానికి - ఫలించినందుకు; పొంగి= సంతోషించి; పురోచనున్‌= పురోచనుణ్ణి; 
పిలిపించి; రహస్యంబునన్‌= గోప్యంగా; వానికిన్‌= అతనికి; కరము= మిక్కిలి; నెయ్యమునన్‌= స్నేహంతో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: దుర్యోధనుడు తాను తలంచినపని ఫలించినందుకు సంతోషించి, పురోచనుడిని పిలిపించి రహస్యంగా 

వ ఒ౬ 
అతనితో మిక్కిలిస్నేహంగా ఇట్లా అన్నాడు. 


తరలము. 

అలఘుతేజుల వారణావత మన్సురంబున( బాండవే 

యుల. బ్రియంబున నుండంబంచె గుగోన్నతుండు కురుప్రభుం; 

డలయ కిప్పుడు నీవు మున్‌ చని యందు వారికి నుండగా 

నిలయముల్‌ రచియింపు నీదగునేర్పుం. జూతము చెచ్చెరన్‌. 139 
ప్రతిపదార్థం: గుణ+ఉన్నతుండు= మంచిగుణాలచేత గొప్పవాడైన; కురు, ప్రభుండు= కురురాజు - ధృతరాష్ట్రుడు; 
అలఘు, తేజులు= తక్కువకాని కాంతిగలవాళ్ళయిన; పాండవేయులన్‌= పాండవులను; వారణావతము+అన్‌+పురంబునన్‌; 
'ప్రియంబునన్‌= ప్రేమతో; ఉండన్‌= ఉండటానికి; పంచెన్‌= ఆజ్ఞాపించాడు; అలయక= విసుగుకోకుండ; నీవు; మున్‌= 
ముందు; చని= వెళ్ళి; అందున్‌= అక్కడ - అంటే వారణావతంలో; వారికిన్‌= పాండవులకు; ఉండంగాన్‌= ఉండటానికి; 
నిలయముల్‌= ఇండ్లు; చెర+చెరన్‌= వెంటనే; రచియింపు= నిర్మించు; నీది+అగు; నేర్పున్‌; చూతము= నీ నైపుణ్యాన్ని 
చూదాము. 


తాత్సర్యం: గొప్పగుణవంతుడైన ధృతరాష్ట్రమహారాజు తేడోవంతులైన పాండవులను (ప్రేమతో వారణావతమనే 
నగరంలో నివసించటానికి ఆజ్ఞాపించాడు. నీవు విసుగుకోకుండ వెంటనే వాళ్ళకు అక్కడ ఇండ్లు నిర్మించుము. నీ 
నేర్పు చూద్దాం. తరలము లేక తరళము అనగా చలించునది, ప్రకాశించునది. చంచలమైన ధృతరాష్ట్రుని మనస్సు 
దుర్యోధనుని దుర్భుద్దికి లొంగి పాండవులను వారణావతానికి తరలించే తరుణంలో ఈ తరలము ప్రయుక్తం. 
దివ్యప్రకాశం ఎక్కడ ఉన్నా అది మణియై శోభిస్తుంది. హారంవంటి పాండవుల జౌజ్జల్యం సర్వప్రకాశనిలయం. 


నిశేషం: తరలంలోని (ప్రతిపాదంలోనూ వరుసగా న, భ ర, స, జ, జ, గ అనే గణాలుంటాయి. 12వ అక్షరం యతి. 


వ. నాకుం బరమవిశ్వాసివి నీ వొక్కరుండవ; యిది యనన్యవిషయం బయిన కార్యంబు; కావున నీవ దీనిం 
జేయవలయు; వాయుజవంబు లయిన వేసడంబుల6 బూనిన యరదం బెక్కి నేండ చని వారణావతంబున 
లాక్షాసర్ణకరసమిశ్రం బై ఘృతతైలార్థంబయిన మృత్తికాపుంజంబున నొక్క చతుశ్శాల విశాలంబుగా నాయుధశాల 
సమీపంబున మనోహరంబుగా నవిరళసుధాధవళితంబుగా నిర్మించి యందు బాండవుల నునిచి వార లేమణి 
నమ్మి కొండొకకాలం బుండ, ని న్నారు లెజబుంగకుండ నిమ్మయినయవసరంబునం దద్భృహద్వారంబునందు 
ఘోరానలంబు దరికొలిపి పగబి పంచత్వం బెటింగి రమ్ము 140 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నాకున్‌; పరమవిశ్వాసివి= మిక్కిలి నమ్మదగినవాడివి; నీవు+ఒక్కరుండవు+అ= నీవొక్కడివే; ఇది= ఈపని; 
అనన్య, విషయంబు+అయిన= ఇతరులకు గోచరం కానిదైన; కార్యంబు= పని; కావునన్‌; నీవు+అ= నీవే; దీనిన్‌; చేయవలయు; 
వాయు, జవంబులు+అయిన= గాలివేగంతో సమానమైన వేగం గలవైన; వేసడంబులన్‌= కంచరగాడిదలను; పూనిన= 
తాల్చిన; అరదంబు= రథం; ఎక్కి; నేయ+అ= ఈ రోజే; చని= వెళ్ళి; వారణావతంబునన్‌; లాక్షా, సర్జక, రస, మిశ్రంబు+ఐ= 
లక్క, మద్దిచెట్టుబంక కలసిందై; ఘృత, తైల+ఆర్రంబు+అయిన= నెయ్యితోను, నూనెతోను తడిసిందైన; మృత్తికా, పుంజంబునన్‌= 
మట్టికుప్పచేత; ఒక్క, చతుశ్ళాలన్‌= ఒక నాలుగిండ్ల భవంతిని; విశాలంబుగాన్‌= విడిదికలదిగా; ఆయుధశాల, సమీపంబునన్‌= 
ఆయుధాలుండే మేడకు దగ్గరగా; మనోహరంబుగాన్‌= మనస్సు ఆకర్షించేటట్లు; అవిరళ, సుధా, ధవళితంబుగాన్‌= దట్టమైన 
సున్నంచే తెల్లగా చేయబడిందిగా, నిర్మించి; అందున్‌; పాండవులన్‌; ఉనిచి; వారలు; ఏమటీ= (అజాగ్రత్తగా) మరచి; నమ్మి; 
కొండొక, కాలంబు= కొద్దికాలం; ఉండన్‌= ఉండగా; ఇమ్ము+అయిన= అనుకూలమయిన; అవసరంబునన్‌= సమయంలో; 
తత్‌+గృహ, ద్వారంబు, అందున్‌= ఆ యింటియొక్కవాకిట్లో; ఘోర+అనలంబు= భయంకరమైన నిప్పును; దరికొలిపి= 
మండించి; పగణు, పంచత్వంబు= శత్రవులయొక్కచావును; ఎజింగి= తెలిసికొని; రమ్ము. 


తాత్సర్యం: నీవు నాకు మిక్కిలి నమ్మదగినవాడివి. ఇది ఇతరులకు సాధ్యం కాని పని. అందుచేత నీవే చేయాలి. 
వాయువేగంతో సమానమైన వేగం కలిగిన కంచరగాడిదలు పూనినరథం ఎక్కి ఈ రోజే వారణావతం వెళ్ళి అక్కడ 
లక్క, మద్దిబంక కలిపిన నేతితో, నూనెతో తడిపినమట్టితో ఒక నాలుగిండ్ల భవంతిని ఆయుధశాల దగ్గర మనోహరంగా 
దట్టమైన సున్నంకొట్టి తెల్లగా నిర్మించి, అందులో పాండవులను ఉంచి, వాళ్ళు ఏమరుపాటున నమ్మి కొంతకాలం 
ఉన్న తర్వాత, ఆ యింటి వాకిటికి నిప్పుపెట్టి, శత్రువులైన పాండవుల చావును తెలిసికొని రమ్ము. 


క. ఈ కార్య సిద్ది యగుడును । నీ కతమున నఖిల ధారుణీ రాజ్యము నా 
కేకాధిష్టిత మగు నిది । నీకును నిత్యోపభోగనిలయమ కాదే. 141 


ప్రతిపదార్థం: ఈకార్యసిద్ది= ఈ పనియొక్క సఫలత; అగుడును= అయితే, అయినవెంటనే; నీ కతమునన్‌= నీ కారణాన; 
అఖిల, ధారుణీ, రాజ్యము= మొత్తం భూమిమీద అధికారం; నాకున్‌; ఏక+అధిష్టితము= ఒకనిచేతనే పొందబడింది; అగున్‌= 
అవుతుంది; ఇది= ఈ పని; నీకును= నీకు కూడా, నిత్య+ఉపభోగ, నిలయము+అ= శాశ్వతమైన సుఖాలకు స్థానం; కాదే= 


కాదా. 


తాత్సర్యం: ఈ పని సఫలమైతే నీ కారణంగా సమస్తరాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఈ విధంగా జరిగితే 
నీవు శాశ్యతసుఖాలను అనుభవించవచ్చునుగదా! 


వారణావతప్రస్థానము - విదురోపదేశము (సం. 1-133-4) 


వ. అని పంచినం బురోచనుం డతిత్వరితగతి నరిగి దుర్యోధను కటిపిన రూపున వారణావతంబున లాక్షాగృహంబు 
రచియించుచుండె; నిట యుధిష్టిరభీమార్దునయములుం గ్రమంబునం దొల్లి షోడశపంచదశ చతుర 
శత్రయోదశవర్షజాతు లయి శతశ్ళంగంబున నుండి హస్తిపురంబునకు వచ్చి యందు గౌరవులం గలసి యస్త్ర 
విద్యలం గబిచుచుం బదమూడేం ద్లుండి, యపుడు ధృతర్మాష్తునియోగంబున వారణావతంబునకు జననీ 
సహితంబుగా( బోవ సమకట్టి మహాజవసత్త్రసమేతంబు లయిన హయంబులం బూనిన రథంబు లెక్కి ధనుర్ధరు 
లయి హస్తిపురంబు వెలువడు నపు డప్పరంబునం గల బ్రాహ్మణక్షత్రియప్రముఖానేక జనంబులు శోక 


సంతప్తహృదయు లయి. 142 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 647 
ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; పురోచనుండు; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంతో గూడిన విధంగా; 
అరిగి= వెళ్ళి; దుర్యోధను, కజపిన, రూపునన్‌= దుర్యోధనుడు చెప్పినవిధంగా; వారణావతంబునన్‌; లాక్షాగృహంబు= లక్క 
ఇల్లు; రచియించుచున్‌+ఉండెన్‌= నిర్మిస్తూ ఉన్నాడు; ఇట; యుధిష్టిర, భీమ+అర్జున, యములున్‌= ధర్మరాజు, భీముడు, 
అర్జునుడు, నకులసహదేవులు; (క్రమంబునన్‌= వరుసగా; తొల్లి= పూర్వం; షోడశ, పంచదశ, చతుర్దశ, త్రయోదశ, వర్ష 
జాతులు+అయి= పదహారు, పదిహేను, పధ్నాలుగు, పదమూడు సంవత్సరాల పుట్టుక (వయస్సు) కలవాళ్ళయి; శతశ్చంగం 
బుననుండి= శతశృంగపర్వతంనుండి; హస్తి, పురంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చి; అందున్‌= ఆ హస్తినాపురంలో; 
కౌరవులన్‌+కలిసి= కౌరవులతో కలిసి; అస్త్రవిద్యలన్‌; కఖుచుచున్‌= నేర్చుకొంటూ; పదమూడు+ఏండ్లు+ఉండి; అప్పుడు; 
ధృతరాష్టు, నియోగంబునన్‌= ధృతరాష్ట్రునియొక్క ఆజ్ఞచేత; వారణావతంబునకున్‌; జననీసహితంబుగాన్‌= తల్లితోకూడ; 
పోవన్‌= పోవటానికి; సమకట్టి= పూనుకొని; మహా, జవ, సత్త్వ, సమేతంబులు+అయిన= గొప్పవేగంతో, బలంతో కూడుకొనిన 
వైన; హయంబులన్‌= గుజ్ఞాలను; పూనిన= ఏర్పాటుచేసిన; రథంబులు; ఎక్కి; ధనుః+ధరులు+అయి= విండ్లను చేపట్టినవాళ్ళయి; 
హస్తి, పురంబు= హస్తినాపురం; వెలువడునపుడు= వెలువడే సమయంలో; ఆ+పురంబునన్‌= ఆ నగరంలో; కల= ఉన్న; 
బ్రాహ్మణ; క్షత్రియ. ప్రముఖ+అనేక, జనంబులు= (బ్రాహ్మణులు; క్షత్రియులు; మొదలయిన పెక్కుమంది ప్రజలు; 
శోకసంతప్రహృదయులు+అయి= దుఃఖంచేత మిక్కిలి కాల్పబడిన మనస్సులు కలవాళ్ళయి. 


తాత్సర్యం: అని ఆజ్ఞాపించగా, పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళి, దుర్యోధనుడు చెప్పినట్టు వారణావతంలో 
లక్కఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ (క్రమంగా పదహారు, పదిహేను, పధ్నాలుగు, పదమూడుసంవత్సరాల వయస్సు 
కల ధర్మజభీమార్దుననకులసహదేవులు శతశృంగపర్వతంనుండి హస్తినకు వచ్చి, కౌరవులతో కలిసి అస్త్ర విద్యలు 
నేర్చుకొంటూ పదమూడేండు ఉండి, ధృతరాష్ట్రుని ఆజ్ఞప్రకారం తలితోకూడ వారణావతానికి పోవ సమకటి, 

గ్‌ా, లు me (op లు 
గొప్పవేగం, బలంగల గుర్రాలు పూనినరథాలెక్కి, చేత ధనుస్సులు ధరించి, హస్తిపురం వెలువడేటప్పుడు ఆ 
పురంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలయినవాళ్ళంతా మిక్కిలి దుఃఖంతో; 


నిశేషం: వారణావతానికి వెళ్ళేనాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు - భీమునిది 28 సంవత్సరాలు - అర్షునునిది 
27 సంవత్సరాలు - నకులసహదేవులది (కవలలు) 26 సంవత్సరాలు. 
సీ. 'ఇప్పాండుపుత్తుల నేలకో ధృతరాష్తుం । డేకత మనుపంగ నిచ్చగించె; 

నిది యధర్మం బని యెటి(గి గాంగేయాదు । లేల వారింపరో యెజుంగరొక్కొ 

పితృపితామహులచే భృతపూర్వమై క్రమా । గత మైన రాజ్యంబు6 గరము నెమ్మిం 

బాండుసుతజ్యేష్టు భరతకులశ్రేష్ణు । ధర్మజు. బూన్సక ధర్ము వుడిపి 


ఆ. యేల వృద్దరాజు లెడసేసిరో; పార్టు డరుగు నెడక మనము నరిగి యతని 
యున్న చోన ప్రీతి నుండుద; మిం దుండ । నేల” యనుచు. బౌరు లెల్ల దెరలి. 143 


ప్రతిపదార్థం: పౌరులు+ఎల్లన్‌= హస్తినాపుర ప్రజలంతా; ఈ+పాండు, పుత్రులన్‌= ఈ పాండురాజు కుమారులను, 
పాండవులను; ఏల+ఒకో= ఎందుచేతనోగదా!; ధృతరాష్టు(డు; ఏకతమ= ఒంటరులను చేసి, వేరుచేసి, ప్రత్యేకంగా; అనుపంగన్‌= 
పంపటానికి; ఇచ్చగించెన్‌= ఇష్టపడ్డాడు; ఇది= ఈ పని; అధర్మంబు; అని; ఎటీణగి= తెలిసి; గాంగేయ+ఆదులు= భీష్ముడు 
మొదలయినవాళ్ళు; ఏల= ఎందుచేత; వారింపరో= అడ్డగించరో; ఎజుంగరు+ఒక్కొ= వారికి తెలియదేమొ! పితృ, పితామహులచే= 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


తండ్రితాతలచేత; భృత, పూర్వము+ఐ= ముందు భరింపబడినదై; [క్రమ+ఆగతము+ఐన= వరుసగా వచ్చేదైన; రాజ్యంబునన్‌; 
కరము= మిక్కిలి; నెమ్మిన్‌= (ప్రీతితో; పాండు, సుత, జ్యేష్టున్‌= పాండురాజు కుమారులలో పెద్దవాణ్ణి; భరతకుల, ్రేష్టున్‌= 
భరతునియొక్క వంశంలో (శ్రేష్టుణ్జి; ధర్మజున్‌= ధర్మరాజును; పూన్సక= వహించేట్టు చేయక; ధర్మువు+ఉడిపి= ధర్మాన్ని 
తొలగించి; వృద్ద, రాజులు; ఏల= ఎందుకు; ఎడ= దూరము; చేసిరో; పార్గ్టుడు= పృథ - అంటే కుంతి-కనుక కుంతీతనయు 
డైన ధర్మరాజు; అరుగు+ఎడకు+అ= వెళ్ళేచోటికే; మనమున్‌= మనంకూడ; అరిగి=పోయి; అతని, ఉన్న చోన= ఆయన ఉండే 
చోటనే; ప్రీతిన్‌, ఉండుదము= (ప్రీతితో ఉందాము; ఇందున్‌= ఈ హస్తినలో; ఉండన్‌+ఏల= ఉండటమెందుకు; అనుచున్‌= 
అంటూ; తెరలి= కదలి. 


తాత్సర్యం: “ఈ పాండవులను ఎందుచేతనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతో హస్తిననుండి ఒంటరులుగా చేసి 
పంపివేయాలనుకొన్నాడు. ఇది అధర్మమని తెలిసికూడా భీష్ముడూ మొదలయినవాళ్ళు ఎందుచేత అడ్డగించలేదో? 
తండ్రితాతలనుండి వరుసగా వచ్చిన రాజ్యాన్ని - పాండుపుత్రులలో పెద్దవాడూ, భరతవంశంలో శ్రేష్ణుడూ అయిన 
ధర్మరాజు ధరించేటట్టు చేయక, ధర్మం తప్పి ఎందుచేత వృద్దరాజులు అతణ్ణి దూరం చేశారో? ధర్మరాజు వెళ్ళే 
చోటికే మనంగూడా వెళ్ళుదాము. అతడున్న చోటనే మనంగూడా (ప్రీతితో ఉందాం. ఈ హస్తినలో ఉండట 
మెందుకు అని పౌరులందరూ బయలుదేరారు. 


వ. తన పిజుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి 'పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున 
వారణావతంబునకుం బోయి వచ్చెది మని యందటిం గ్రనమ్మటించి, చనుచున్న ధర్మనందను పిటుంద నొక్కింతనేల 
యరిగి, విదురుం డొరులు వినియును నెటుంగరాని వచనంబుల బహుప్రకారవచనరచనా విశారదుం డైన 
యుధిస్టిరున కెల్ల కార్యంబులు గటిపి, కొడుకులం గౌంగిలించుకొని, కుంతీదేవికి మొక్కి పాండురాజుం దలంచి 
బాష్పపూరితనయనుం డై క్రమ్మటి చనియె; నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యి ట్లనియె. 144 


ప్రతిపదార్థం: తన, పిణుందన్‌= తనవెంట; వచ్చు వారిన్‌ = వచ్చేవాళ్లను; ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహం మొదలుగా 
- అంటే స్నేహంతో; ఊరార్చి= ఊరడించి; పిత్స్క వచనంబు= తండ్రియొక్క మాట; చేయక+ఉనికి= పాటించకుండటం; 
ధర్మ విరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; కావునన్‌; వారణావతంబునకున్‌= వారణావతానికి; పోయి= పోయి; వచ్చెదము= 
వస్తాము; అని; అందరన్‌= అందరినీ; (క్రమ్మరించి= మరలించి; చనుచున్‌+ఉన్న= వెళ్ళుతున్న; ధర్మనందను, పిఖుందన్‌= 
ధర్మరాజుయొక్క వెనుక; ఒక్కింత, నేల, అరిగి= కొద్దిదూరం వెళ్ళి; విదురుండు; ఒరులు= ఇతరులు; వినియును= 
వినికూడా; ఎజుంగరాని= తెలిసికొనటానికి సాధ్యంగాని; వచనంబులన్‌= మాటలతో; బహు, (ప్రకార, వచన, రచనా, 
విశారదుండు+ఐన= పలువిధాలైన మాటలను కూర్చటంలో పండితుడైన; యుధిస్టిరునకున్‌= ధర్మరాజుకు; ఎల్ల కార్యంబులు= 
అన్ని చేయదగ్గ పనులను; కజపి= బోధించి; కొడుకులన్‌= కుమారుల్ని; కౌంగిలించుకొని; కుంతీదేవికిన్‌= కుంతికి; (మొక్కి= 
నమస్కరించి; పాండురాజున్‌= పాండురాజును; తలంచి= గుర్తుచేసికొని; బాష్ప, పూరిత, నయనుండు+ఐ= కన్నీళ్ళతో 
నిండిన కన్నులు కలవాడై; క్రమ్మజి= మరలి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= ఇచ్చట; కుంతియున్‌= కుంతీదేవియు; ధర్మరాజున్‌, 
డాయ, వచ్చి= ధర్మరాజు సమీపానికి వచ్చి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: తన వెంట వచ్చేవాళ్ళను స్నేహపూర్వకంగా ఓదార్చి 'తండ్రిమాట పాటించకపోవటం ధర్మవిరుద్దమనీ, 
అందుచేత వారణావతం పోయివస్తా' మనీ చెప్పి వాళ్ళందరినీ వెనుకకు పంపి, వెళ్ళుతున్న ధర్మరాజువెంబడి - 
విదురుడు కొద్దిదూరం వెళ్ళి, ఇతరులు విన్నా వాళ్ళకు అర్హంగాని మాటలతో మాటనేర్సరి అయిన ధర్మరాజుకు 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 649 


వారణావతాన చేయదగిన పనులన్నింటినీ బోధించి, పాండవులను కౌగిలించుకొని, కుంతీదేవికి యొక్కి, పాండురాజును 
స్మరించి కన్నీళ్ళు నించి, వెనుదిరిగి వెళ్ళాడు. తరువాత కుంతీదేవి ధర్మరాజుకు దగ్గరగా వచ్చి ఇలా అన్నది. 


తే. విదురు€ డేతెంచి యొరులకు వినియు నెటుంగ6 గానియ ట్లుండం బలికి నిన్‌ గజిపె బుద్ది; 

నట్ల చేయుదు నంటి వీ; వతని మతము । సెప్పనగునేని యెటు(గంగ జెప్పు మయ్య! 145 
ప్రతిపదార్థం: విదురుండు; ఏతెంచి= వచ్చి; ఒరులకున్‌= ఇతరులకు; వినియున్‌= విని కూడా; ఎయింగన్‌+కాని= అర్థంకాని; 
అట్టు+ఉండన్‌= ఆ విధంగా ఉండేటట్టు; పలికి; బుద్దిన్‌= తెలివిని - సలహాను; నిన్‌+కణుపెన్‌= నీకు చెప్పాడు; నీవు; అట్టు= 
ఆ విధంగానే; చేయుదున్‌= చేస్తాను; అంటి=అన్నావు; అతని, మతము= అతనియొక్క (విదురునియొక్క) అభిప్రాయం; 
చెప్పన్‌+అగున్‌+ఏని= చెప్పదగిందైతే; నీవు; ఎజుంగంగన్‌= తెలిసేటట్లు; చెప్పుము+అయ్య= చెప్పుము నాయనా! 
తాత్సర్యం: విదురుడు వచ్చి ఇతరులు విన్నా అర్థంకాని విధంగా నీకు సలహా చెప్పాడు. నీవుకూడా చెప్పినట్టుగానే 
చేస్తానని అతనితో అన్నావు. చెప్పదగిందైతే అతనిఅభిప్రాయం నాకు తెలియజెప్పుము. 


వ. అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె. 146 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నగుచున్‌= నవ్వుతూ; ధర్మతనయుండు= ధర్మరాజు; విదురు+వచనంబుల+ 
అభిప్రాయంబులు= విదురుని మాటలలోని అభిప్రాయాలు; తల్లికిన్‌= తల్లి కుంతీదేవికి; ఇట్టు+అని+చెప్పెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: అనగా ధర్మరాజు నవ్వుతూ విదురునిమాటలలోని తాత్సర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు. 


ఆ. ఎల్లకార్యగతులు నెజటుంగుదు; రయినను । నెటు జెప్పవలయు నెటింగినంత; 

పనియులేక మిమ్ము. బనిచిన కురుపతి । హితు(డపోలె మీ(ద నెగ్గు సేయు. 147 
ప్రతిపదార్థం: ఎల్ల, కార్య గతులున్‌= అన్ని పనుల విధాలు; ఎజుగుదురు= మీకు తెలియును; అయినను= అయినప్పటికి; 
ఎణీ(గిన+అంత= తెలిసినంతవరకు; ఎణు(గన్‌+చెప్పవలయున్‌= తెలియచెప్పాలి; పనియు; లేక= ఏ పనిగూడ లేకుండ; 


మిమ్మున్‌; పనిచిన= పంపిన; కురు, పతి= ధృతరాష్ట్రుడు; హితు(డపోలెన్‌= మేలు చేసేవానివలె ఉండి; మీ6దన్‌= తర్వాత; 
ఎగ్గు= కీడు; చేయున్‌= చేస్తాడు. 


తాత్పర్యం: చేయదగిన పనుల పద్దతులన్నింటిని మీ రెరుగుదురు. అయినా నాకు తెలిసినంతవరకూ మీకు 
తెలియచెప్పాలి. ఏ పనీ లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడివలె 
ఉండి, తర్వాత కీడు చేస్తాడు. 


వ. “కావున మీర లేమటిక విషాగ్నులవలన నప్రమత్తుల రై యెటుక గలిగి యుండునది' యని బుద్ధిగజిపి మటియు' 
దుర్యోధనుచేసిడు దుప్కైయ లిమ్ముగా నెటింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచెద ననియె' నని చెప్పిన విని, 
విదురుబుద్ధికి6 దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచునిట్లు బాండవులు కతిపయప్రయాణంబుల 
వారణావతంబున కరుగునంత. 148 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మీరలు= మీరు; ఏమజక= ఏమరుపాటు లేక; విష+అగ్నులవలనన్‌= విషంవలనను, 
అగ్నివలనను; అప్రమత్తులరు+ఐ= ఏమరుపాటు లేనివాళ్ళయి; ఎలుక= తెలివి; కలిగి ఉండునది= కలిగి ఉండండి అని; బుద్ది, 
కజపి= సలహా చెప్పి; మణియున్‌= ఇంకా; దుర్యోధను, చేసెడు, దుష్కియలు= దుర్యోధనునియొక్క చేస్తున్న చెడ్డపనులు 
- అంటే దుర్యోధనునిచెడ్డపనులు; ఎజింగి= తెలిసికొని; వానికిన్‌= ఆ చెడ్డ పనులకు; ్రతీకారంబు= విరుగుడు; చెప్పి; 
పుత్తెంచెదన్‌= పంపిస్తాను; అనియెన్‌= అని; చెప్పినన్‌= ధర్మరాజు చెప్పగా; విని; విదురు, బుద్దికిన్‌= విదురునియొక్క సలహాకు; 
తమ, వలని= తమవైపు ఉన్న; నెయ్యంబునకున్‌= స్నేహానికి; సంతసిల్టుచున్‌= సంతోషిస్తూ; ఇట్లు; పాండవులు; కతిపయ, 
ప్రయాణంబులన్‌= కొన్నిరోజులప్రయాణాలతో; వారణావతంబునకున్‌+అరుగు+అంత= వారణావతానికి వెళ్ళినతర్వాత. 


తాత్సర్యం: అందుచేత మీరు ఏమరుపాటు లేకుండా విషంవల్ల, అగ్నివల్ల కలిగే ప్రమాదాల విషయంలో 
జాగరూకులై ఉండుండని సలహా చెప్పి, దుర్యోధనుడు చేసే చెడుపనులు తెలిసికొని, ఆ చెడుపనులకు 
విరుగుడులుకూడా చెప్పి పంపిస్తానని విదురు డన్నా' డని ధర్మరాజు చెప్పగా - కుంతీదేవి, పాండవులు విదురుడు 
చెప్పిన సలహాకు, అతనికి తమపట్ట ఉండే స్నేహభావానికి సంతోషిస్తూ కొన్నిరోజులు ప్రయాణంచేసి వారణావతానికి 
చేరుకొన్న తర్వాత. 


పాండవులు జననీసహితంబుగా వారణావతంబు( జేరుట (సం. 1-134-1) 


వారణావతమునవా రెల్లం బాండవా | గమనంబు విని సంతసమునం బెరింగి 


(ఈక 


కరమొప్పం గరిరథతురగబలాధ్యు లై । యెదురు వచ్చిరి మహాముదముతోడ(, 
గలయంగ గృహముల గలువడములు గడు - విలసిల్లై నంబరతలము గప్పి 
మలయజమృగమదావిలసలిలంబుల । నిమ్ముగా నార్టీకృతమ్ము లయిన 


తే. యంగకుల నొప్పెం గర్వ్పూరరంగవల్లు | లంగనలు గయిసేసి యుత్తుంగహర్మ్య 
తలము లెక్కిరి తత్పురీవిలసంబు౯। జూచు పాండుకుమారుల. జూచువేడ్క 149 


ప్రతిపదార్థం: పాండవ+ఆగమనంబు= పాండవులయొక్క రాక; విని; వారణావతమున, వారు+ఎల్లన్‌= వారణావతంలోని 
జనులంతా; సంతసమునన్‌= సంతోషంతో; పెరిగి= ఉబ్బి; కరము= మిక్కిలి; ఒప్పన్‌= అందంగా; కరి, రథ, తురగ, 
బల+ఆఢ్యులు+ఐ= ఏనుగులతో, రథాలతో, గుర్రాలతో; సైన్యంతో కూడినవాళ్ళయి; మహాముదముతోడన్‌= మహాసంతోషంతో; 
ఎదురు, వచ్చిరి; కలయంగన్‌= అంతటా; గృహములన్‌= ఇండ్లలో; కలువడములు= ధ్వజస్తంభాలకు కట్టే బంగారుకలువపూదండలు; 
అంబర, తలము= ఆకాశంయొక్క [క్రిందిభాగాన్ని; కప్పి; కడున్‌= మిక్కిలి; విలసిల్లెన్‌= (ప్రకాశించాయి; మలయజ, మృగమద+ఆవిల, 
సలిలంబులన్‌= మంచిగంధంతోను, కస్తూరితోను; కలిసిననీటిచేత; ఇమ్ముగాన్‌= ఇంపుగా; ఆ(ర్టీకృత మ్ములు+అయిన= 
తడుపబడినవి అయిన; అంగళులన్‌= రాజవీథులందు; కర్ఫూరరంగవల్లులు= కర్ఫూరపుపొడితో వేసిన ముగ్గులు; ఒప్పెన్‌= 
ప్రకాశించాయి; అంగనలు= స్రీలు; కయిసేసి= అలంకరించి; తత్‌+పురీ, విలనంబున్‌= ఆ పట్టణంయొక్క శోభను, చూచు, 
పాండుకుమారులన్‌= పాండవులను; చూచు= చూడాలనే; వేడ్కన్‌= కుతూహలంతో; ఉత్తుంగ= ఎత్తైన; హర్మ్య, తలములు= 
మేడలమీది సమ(ప్రదేశాలు; ఎక్కిరి. 


తాత్సర్యం: పాండవులరాకనుగురించి విని, వారణావతంలోని (ప్రజలంతా ఎంతో ఆనందించి, చతురంగ బలాలతో 
వారికి ఎదురేగారు. ఇండ్ల ధ్వజస్తంభాలకు కట్టిన బంగారుకలువపూదండలు ఆకాశాన్ని కప్పి మిక్కిలి ప్రకాశించాయి. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 651 


మంచిగంధం, కస్తూరి కలిపిననీటితో తడిసిన రాజమార్గాలలో కర్ఫూరపుముగ్గులు కళకళలాడాయి. ఆడవాళ్ళు 
అలంకరించుకొని ఆ నగరశోభను చూస్తున్నపాండవులను చూడటానికి మేడలెక్కారు. 


వ. పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు 
రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న కొన్ని దినంబులకుం 
బురోచనుండు దనచేసినచతుశ్ళాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు 
సంతసిల్లి, పురోచనశిల్పాచార్యులం, బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి; రంతం 
బరాభిప్రాయమాయోపాయ ప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దాని కృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన 
భీమున కి ట్లనియె. 150 


ప్రతిపదార్థం: పాండుకుమారులున్‌= పాండవులు; అనేక, భూసుర+ఆశీర్వాదనాద+అభినందితులు+ఐ= పెక్కుమంది 
(బ్రాహ్మణులయొక్క ఆశీర్వాద ధ్వనులచేత కొనియాడబడి నవాళ్ళయి; ఫాల్గ్లున,మాసంబున; శుక్షపక్షంబున; అష్ట్రమియు; 
రోహిణినాడు; వారణావతంబు; చొచ్చి= ప్రవేశించి; సర్వ+అలంకార, సుందరంబు+అయిన= అన్నిఅలంకారాలచేత అందమైన 
దైన; రాజ మందిరంబునన్‌; ఉన్నన్‌= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; పురోచనుండు; తన, చేసిన= తనయొక్క చేసిన - 
అంటే తాను నిర్మించిన; చతుశ్ళాల= నాలుగిండ్డ భవంతి; సకల, జన, నయన+అభిరామంబు+ఐన= అందరు ప్రజలయొక్క 
కన్నులకు ఇంపు గొలిపేది అయిన; దానిన్‌; చూపినన్‌= చూపగా; చూచి; పాండుసుతులు= పాండురాజుయొక్క కుమారులు; 
సంతసిల్లి= సంతోషించి; పురోచన; శిల్ప +ఆచార్యులన్‌= పురోచనుడనే పేరుగల శిల్పాచార్యులను; పూజించి; పుణ్యాహ, రవ, 
పురస్సరంబుగాన్‌= పుణ్యాహవచనం మున్నుగా; గృహ, ప్రవేశంబు; చేసిరి; అంతన్‌= అటుపై; పర+అభి ప్రాయ, మాయ+ఉపాయ, 
ప్రయోగ విదుండు+ఐన= ఇతరుల అభిప్రాయాలను, కపటోపాయ (ప్రయోగాలను ఎరిగినవాడైన; ధర్మతనయుండు= ధర్మరాజు; 
దాని= ఆ చతుశ్ళాలయొక్క కృత్రిమ రమణీయతన్‌= సహజంకాని కేవలం కల్ప్సింపబడినదైన అందాన్ని; ఉపలక్షించి= చూచి; 
అల్లనన్‌= మెల్లగా; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: పాండవులు పెక్కుమంది(బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొంది, ఫాల్గ్లున శుద్దఅష్టమి రోహిణీ నక్షత్రం 
రోజున వారణావతంలో ప్రవేశించి; అన్నివిధాల అందమైన రాజమందిరంలో ఉంటూఉండగా, పురోచనుడు తాను 
నిర్మించిన మహామనోహరమైన చతుశ్చాలను చూపించాడు. పాండవులు సంతోషించి, పురోచనుడిని సమ్మానించి, 
పుణ్యాహవచనాలతో అందు (ప్రవేశించారు. ఇతరుల అభిప్రాయాలను, మాయోపాయప్రయోగాలను ఎరిగిన ధర్మరాజు 
ఆ చతుశ్ళాలకృత్రిమరమణీయతను చూచి మెల్లగా భీమునితో ఇట్టా అన్నాడు. 


నిశేషం: పుణ్యాహవాచనము - శుభంకలగటానికి పుణ్యాహమనే శబ్దాన్ని మూడుమారులు చెప్పే శుభకర్మం. 'అష్టమియు 
రోహిణి నాడు - అనే దానికి 'సిద్దార్థి సంవత్సర ఫాల్గున శుద్ద అష్టమి రోహిణియందుి, అనే ఒకపాఠాంతరం గూడ ఉన్నది. 
- శ్రీమదాంధ్ర మహాభారతసంశోధితప్రతి, పుట 358. 


క. ఈ గృహ కుడ్యంబులు లా । క్లాగర్ణము లాజ్య తైలగంధులు మటి శ 
స్తాగారసమీపము మా - యాగ్భహ మగు నిది యవశ్య మాగ్నేయం బై. 151 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ, గృహ, కుడ్యంబులు= ఈ యింటియొక్క గోడలు; లాక్టా, గర్భములు= లక్కను లోపల కలిగినట్టివి; 
ఆజ్య, తైల, గంధులు= నేతియొక్కయు, నూనెయొక్కయు వాసన గలవి; మటీ= అంతేగాక; శస్ర్ర+అగార, సమీపము= 
ఆయుధాలుండేచోటికి దగ్గరగా ఉన్నది; అవశ్యము= తప్పక; ఆగ్నేయంబు+ఐ= అగ్నిచే దహింపదగిందై; ఇది; మాయా, 
గృహము+అగున్‌= మోసపుటిల్లుగా ఉన్నది. 

తాత్పర్యం: ఈ యింటిగోడలలో లక్క ఉన్నది. ఇవి నేతివాసన, నూనెవాసన కలిగి ఉన్నాయి. అంతేగాక ఇది 
ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉన్నది. తప్పక ఇది నిప్పుచేత తగులబడే మోసపుటిల్లు. 


క. దీని తెజం గెటింగినట్ల మ | హానిపుణుండు విదురు€ డురువిషాగ్నులవలనన్‌ 
మానుగ నేమజకుం డని । తాను బ్రబోధించె నేకతమ నను. బ్రీతిన్‌. 152 
ప్రతిపదార్థం: దీని, తెజంగు= ఈ యింటియొక్కపద్దతి; ఎజింినట్టు+అ= తెలిసినట్టే, మహానిపుణుండు= గొప్పనేర్చరి; 


విదురుండు; ఉరు, విష+అగ్నులవలనన్‌= గొప్ప విషంవలన, అగ్నివలన; ఏమణకుండు+అని= మైమరచి ఉండవద్దని; మానుగన్‌= 
ఒప్పుగా; తాను; ఏకతమ= ఒంటరిగా; ననున్‌; ట్రీతిన్‌= ప్రేమతో; (ప్రబోధించెన్‌= ఉపదేశించాడు. 


తాత్సర్యం: ఈ యింటి విషయం తనకు తెలిసినట్టే మహామేధావి అయిన విదురుడు విషం, నిప్పు విషయాలలో 
ఏమరి ఉండవద్దని ఎవ్వరూ లేకుండా చూచి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు. 


వ. కావున మన మిందు విశ్వసించియుండవలవ; దవశ్యం బగ్నిభయం బగు ననిన విని భీముం డి ట్లనియె. 153 


ప్రతిపదార్థం: కావున; మనము; ఇందున్‌= ఈ యింటిలో; విశ్వసించి= నమ్మి; ఉండవలవదు= ఉండకూడదు; అవశ్యంబు= 
తప్పక; అగ్ని, భయంబు+అగున్‌= నిప్పువలన భయం కలుగుతుంది; అనిన్‌; విని; భీముండు; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: కాబట్టి, మనం ఈ యింట్లో నమ్మి ఉండకూడదు; తప్పక ఈ యింట అగ్నిభయం కలుగుతుంది 
అని ధర్మరాజు పలుకగా విని భీముడు ఈ విధంగా అన్నాడు. 


ఆ. 'ఇట్టిదేని మనకు నిం దుండగా నేల? | యరిగి ముందు నున్నయంద యుండి, 

యెటి(గి దీనితోన యిప్పరోచను. గాల్లి  పోది' మనిన ధర్మపు త్తుం డనియె. 154 
ప్రతిపదార్థం: ఇట్టిది+ఏని= ఇటువంటిదైతే; మనకున్‌; ఇందున్‌= ఈయింటిలో; ఉండయగాన్‌+ఏల= ఉండట మెందుకు; 
అరిగి= వెళ్ళి; ముందు+ఉన్న+అందు+అ= ఇదివరకు ఉన్నచోటనే; ఉండి= వసించి; ఎటింగి= తెలిసి; ఈ+పురోచనున్‌; 
దీనితోనన్‌= ఈ యింటితోకూడ; కాల్చి; పోదము= పోవుదము; అనినన్‌= అనగా; ధర్మపుత్రుడు= ధర్మరాజు; అనియెన్‌= 
ఇట్లన్నాడు, 


తాత్సర్యం: 'ఇటువంటిదైతే ఈయింట్లో మనం ఉండటమెందుకు? ఇదివరకున్న ఇంట్లోనే ఉందాము. ఈ యింటితో 
పురోచనుడినిగూడ దహించి పోదాము” అని భీము డనగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


క. ఎలి(గితిమి దీని తెజి6 గే; మజ కెటుగగనియట్లు గూఢమతి నుండుద మిం 
దటిము( బురోచనుకృతకము । నెటి నేర్పడునంతకును వినీతాత్ముల మై. 155 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 653 


ప్రతిపదార్థం: దీని, తెజంగు= ఈ యింటి పద్దతి; ఎజింితిమి= తెలిసికొన్నాము; ఏమజక= పరాకులేకుండ; ఎణు 
గని+అట్టు= తెలియనట్టు; పురోచను, కృతకము= పురోచనునిచేత చేయబడినది - అంటే పురోచనునిమోసం - నెటిన్‌= 
పూర్తిగా; ఏర్పడు+అంతకును= బయటపడేంతవరకు; వినీత+ఆత్ములము+ఐ= నిగ్రహించిన మనస్సులు కలవారమై; గూఢ 
మతిన్‌= రహస్యమైన తలంపుతో; ఇందజణిము= ఇంతమందిమి; ఉండుదము= ఉందాము. 


తాత్సర్యం: మనం ఈ యింటి సంగతి తెలిసికొన్నాము. పరాకు లేకుండా ఏమీ తెలియనట్టే పురోచనుడిమోసం 
పూర్తిగా బయటపడేవరకు మనస్సును నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనతో అందరం ఇందే ఉందాము. 


వ. ఇప్పాపగ్భహప్రకారంబు మన మెఅంగుట పురోచనుం డెటింగెనేని దుర్యోధనునియోగంబు విఫలం బగు నట్లు 
గాకుండ శీఘ్రకారుల మై దీని దహించిన నక్కడ భీష్మవిదురులు విని కోపించినం గురుకులసముద్రక్షోభం బగు; 
మటి దాహభయంబున మన మొండుగడకుం బోయిన నెటింగి మనయంతరంబ రోయుచు నద్దురాత్ముండు 
దుర్యోధనుండు వెండియు మన కపాయంబు సేయు నె ట్లనిన. 156 

ప్రతిపదార్థం: ఈ+పాప, గృహ, (ప్రకారంబు= ఈ పాపమైన ఇంటి విధం; మనము; ఎజుంగుట; పురోచనుండు; 
ఎటింగెన్‌+ఏని= తెలిసికొన్నట్లయితే; దుర్యోధను, నియోగంబు= దుర్యోధనునియొక్క ఆజ్ఞ; విఫలంబు+అగున్‌= వ్యర్థమవుతుంది; 
అట్టు, కాక+ఉండ= అలా కాకుండా; శీఘ్ర, కారులము+ఐ= త్వరపడి చేసేవాళ్ళమై; దీనిన్‌= ఈ యింటిని; దహించినన్‌= 
కాల్చివేస్తే అక్కడ= హస్తినలో; భీష్మ, విదురులు= భీష్మ విదురులు; విని; కోపించినన్‌= కోపపడగా; కురు, కుల, సముద్ర 
క్లోభంబు+అగున్‌= కురువంశమనే సముద్రంలో గగ్గోలు కలుగుతుంది; మణి= అట్టుగాక; దాహ, భయంబునన్‌= కాల్పువలని 
భయంచేత; మనము; ఒండు, కడకున్‌= ఇంకొకచోటికి; పోయినన్‌= పోయినచో; ఎతీంగి= తెలిసికొని; మన, అంతరంబు+అ= 
మనయొక్కమణుగునే - అంటే మనం దాగిఉండే చోటునే; రోయుచున్‌= వెదుకుతూ; ఆ+దురాత్ముండు= ఆ దుర్మార్లుడు; 
దుర్యోధనుండు; వెండియున్‌= మరల; మనకున్‌; అపాయంబు= కీడును; చేయును= చేస్తాడు; ఎట్టు+అనినన్‌= ఏ విధంగాఅంటే., 
తాత్సర్యం: ఈ పాపపుఇంటిసంగతి మనకు తెలిసినట్టు పురోచనుడికి తెలిస్తే; దుర్యోధనుని ఆజ్ఞ విఫలమవుతుంది. 
అట్లా కాకుండా మనం తొందరపడి ఈ యింటిని దహించివేస్తే, అక్కడ హస్తినలో భీష్మవిదురులు ఇది విని కోపిస్తే, 
కురువంశమనే మహాసముద్రంలో సంక్షోభం కలుగుతుంది. అట్లా కాక ఇల్లు కాలుతుందనే భయంచేత వేరొక 
చోటికి వెళ్తే ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు మనం దాగినచోటునే వెదుకుతూ మళ్లీ మనకు కీడు చేస్తాడు. అది ఎట్టా 
గంటే, 


సీ. 'రాజ్యపదస్థుం డరాజ్యపదస్థుల( । బక్షబలాఢ్యు( డపక్షబలుల 
విపులార్థవంతుండు విగతార్థసార్థుల । నవసరం బెటింగి వా. డశ్రమమున 
దూష్యుల( దుదిదాశ దూషించు మనల న । న్నిష్టురునకు నది నీతిగాది! 
కావున నొరు లెటుంగకయుండ( గడు నమ్మి । నట్టుల యుండుది మని దినంబు 


తే. లెల్ల వేటలాడుచు రాత్రులెల్ల నుద్య। తాయతాయుధహస్తు లై యనుదినంబు 
నప్పురోచను వంచించి యనఘు లుండి । రప్రమాదు లై పాండవు లప్పురమున. 157 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: రాజ్యపదస్థుండు= రాజ్యస్థానంలో ఉన్నవాడు - అంటే రాజ్యాధికారంలో ఉన్నవాడు; అరాజ్య, పదస్థులన్‌= 
రాజ్యాధికారంలో లేనివాళ్ళను; పక్షబల+ఆఢ్యుండు= సహాయబలం కలవాడు; అపక్ష, బలులన్‌= సహాయబలం లేనివాళ్ళను; 
ఏపుల+అర్హవంతుండు= ఎక్కువ డబ్బున్నవాడు; విగత+అర్హసార్టుల= కోల్పోయిన ధనం గలవాళ్ళను; అవసరంబు= సమయం; 
ఎటీ(గ= తెలుసుకొని; అ(శ్రమమునన్‌= సులువుగా; వాండు= ఆ దుర్యోధనుడు; మనలన్‌= మనల్ని; దూష్యులన్‌= 
నిందింపదగినవాళ్ళను; (ఇట చెరుపదగినవాళ్ళనని భావించాలి); తుది, తాంకన్‌= చివరివరకు; దూషించున్‌= నిందిస్తాడు- 
చెరుస్తాడు; ఆ+నిష్టురునకున్‌= ఆ (క్రూరుడికి; అది; నీతి; కాదె= కాదా! కావునన్‌; ఒరులు= ఇతరులు, ఎణుంగక+ఉండన్‌= 
తెలిసికొనకుండ; నమ్మినట్టులన్‌= నమ్మినట్లే, ఉండుదము= ఉందాము; అని= ఆ ప్రకారం; దినంబులు+ఎల్లన్‌= పగటిపూటలం 
దెల్లు వేటలు+ఆడుచు; రాత్రులు+ఎల్లన్‌; ఉద్యత+ఆయత+ఆయుధ, హస్తులు+ఐ= ఎత్తబడిన గొప్ప ఆయుధాలు కల 
చేతులు కలవాళ్ళయి; అ(ప్రమాదులై= ఏమరుపాటు లేనివాళ్ళయి; అనుదినంబు= (ప్రతిదినం; ఆ+పురోచనున్‌; వంచించి= 
మోసగించి; ఆ+పురమునన్‌= ఆ వారణావతనగరంలో; అనఘులు= పాపంలేనివాళ్ళు - పుణ్యాత్ములు; పాండవులు; ఉండిరి. 


తాత్పర్యం: రాజ్యాధికారంలో ఉన్నవాడు, సహాయబలం కలవాడు, గొప్పసంపద కలవాడు అయిన దుర్యోధనుడు 
- రాజ్యాధికారం, సహాయబలం లేక సంపద కోల్పోయిన మనలను సమయం చూచి తుదముట్ట చెరచటానికి 
ప్రయత్నిస్తాడు. ఆ దుర్మార్లడికి అదియేనీతి. అందుచేత ఇతరులు తెలిసికొనకుండా నమ్మినట్లే ఉందాము- అని 
పుణ్యాత్ములైన పాండవులు (ప్రతిదినం పగలెల్ల వేటాడుతూ, రాత్రులలో ఆయుధాలు చేత ధరించి అప్రమత్తులై 
ఆ వారణావతంలో ఉన్నారు. 


విశేషం: విగతార్థసార్థుల - అనేదానికి “విగతార్థవంతుల,” 'విగతార్థసాధులి అనే పాఠాంతరాలున్నాయి. హస్తినాపురం వదలి 
బయటికి వచ్చిన పాండవులస్టితి, హస్తినాపురంలో రాజైన ధృతరాష్ట్రుని సంతతిస్థితి ధర్మజుని వాక్యాలలో నిరూపితమయ్యాయి. 
పాండవులకు హస్తినలోని బందుగుల బలం దూరమైనది. రాజ్యాధికారం, బంధువులబలగం, అపారసంపద, దుర్యోధనాదులకు 
దక్కాయి. పాండవులు ఏకాకులు, నిస్సహాయులు అయ్యారు. ఇక (క్రమంగా వాళ్ళకు (ద్రుపదునితో బంధుత్వం, కృష్ణునితో 
చెలిమి ఏర్పడితేకాని కౌరవులకంటె బలంలోనూ, బలగంలోనూ, సంపదలోనూ అధికులు కారు. 


లాక్షాగ్గాహదహనము (సం. 1-135-1) 

వ. అట హస్తిపురంబున విదురుండు దుర్యోధనుదుర్మంత్రం బంతయు నిమ్ముగా నెటింగి, కడువిశ్వాసి నొక్క ఖనకు 
నతి కుశలుం బాండవులపాలికిం బుత్తెంచిన వాండును వచ్చి రహస్యంబునం బాండవులం గని తన్ను నమ్మునట్లుగా 
విదురుసాభిజ్ఞానవచనంబు లెటింగించి 'యీకృష్ణచతుర్దశినా(టిరాత్రి పురోచనుండు లక్కయింట దహనంబు 
దరికొల్పుం గావున నిందుండి మీకు వెలువడిపోవునట్టియుపాయంబు మారాజు నియోగంబునం జేయవచ్చితి' 
నని చెప్పి, లక్కయిల్లు వెలువడునట్లుగా నొక్కబిలంబు నెవ్వరు నెబుంగకుండం జేసి, వారల కెటింగించిన భీముండు 
దాని నిమ్ముగా శోధించి యెటింగి యుండు నంత. 158 

ప్రతిపదార్థం: అట, హస్తినాపురంబునన్‌= హస్తినాపురంలో; విదురుండు; దుర్యోధన, దుర్మంత్రంబు+అంతయును= దుర్యోధనుని 

యొక్క చెడ్డఆలోచన అంతా; ఇమ్ముగాన్‌= స్పష్టంగా; ఎజింగి; కడున్‌= మిక్కిలి; విశ్వాసిన్‌= నమ్మదగినవాడిని; అతికుశలున్‌= 


మిక్కిలి నేర్పుగల వాడిని; పాండవులపాలికిన్‌= పాండవుల దగ్గరకు; పుచ్చు+తెంచినన్‌= పంపించగా; వాడను; వచ్చి; 
రహస్యంబునన్‌= చాటుగా; పాండవులన్‌; కని= చూచి; తన్ను, నమ్మునట్టుగ; విదురు, స+అభిజ్ఞాన, వచనంబులు= 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 655 
విదురునియొక్కగుర్తుతో కూడిన మాటలు; ఎటింగించి= తెలిపి; ఈ, కృష్ణు చతుర్హశినాటి, రాత్రి; పురోచనుండు; లక్కయింట; 
దహనంబు= నిప్పు; దరికొల్పున్‌= మండిస్తాడు; కావునన్‌; ఇందుండి= ఈ యింటినుండి; మీకున్‌; వెలువడి, పోవునట్టి= 
బయటపడిపోవునట్టి; ఉపాయంబు; మా, రాజు, నియోగంబునన్‌= మా దొర అయిన విదురునియొక్క ఆజ్ఞచేత; చేయన్‌= 
చేయటానికై; వచ్చితిన్‌= వచ్చాను; అని; చెప్పి; లక్క, ఇల్లు, వెలువడునట్టుగాన్‌= లక్కయింటినుండి బయటికిపోయి 
ఉండేటట్లుగా; ఒక్క= ఒక; బిలంబున్‌= సొరంగాన్ని; ఎవ్వరున్‌, ఎణుంగకుండన్‌= ఎవ్వరుకూడా తెలుసుకోకుండ; చేసి; 
వారలకున్‌= పాండవులకు; ఎటింగించినన్‌= తెలియజేయగా; భీముండు; దానిన్‌= ఆ సొరంగాన్ని; ఇమ్ముగా= పూర్తిగా; 
శోధించి= పరిశీలించి; ఎటీంగి= తెలిసికొని; ఉండునంతన్‌= ఉన్నతర్వాత. 


తాత్పర్యం: హస్తినాపురంలో విదురుడు దుర్యోధనునిదురాలోచననంతటిని స్పష్టంగా తెలిసికొని, మిక్కిలి 
విశ్వాసపా(త్రుడు, నేర్పరి అయిన ఒక ఖనకుడిని పిలిచి, పాండవుల దగ్గరకు పంపించగా, వాడు పాండవులను 
రహస్యంగా కలిసి, విదురుడు తనను గుర్తించటానికి చెప్పిన మాటలు చెప్పి, “రానున్న కృష్ణపక్షచతుర్దశినాటి రాత్రి 
పురోచను డీ లక్కయింటిని తగులబెడతాడు. అందుచేత ఈ యింటినుండి మీరు బయటపడి వెళ్ళటానికి 
తగినమార్గం విదురుని ఆజ్ఞమేరకు నేరవేర్చటానికి వచ్చా” నని, లక్కయింటినుండి బయటికి ఒక రహస్యపుసొరంగాన్ని 
ఎవ్వరికీ తెలియకుండా (త్రవ్వి పాండవులకు తెలియజేయగా, దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలిసికొన్నాడు. 


తర్వాత. 
విశేషం: ఈ కృష్ణ చతుర్దశి - ఇది రౌద్రి సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి అని భారతకూలంకషవ్యాఖ్య. 
శ్రీమదాంధ్రమహాభారత సంశోధితప్రతి, పుట 361. 


క. ధనదానములను బ్రియభో | జనదానములను విశిష్టసద్దిజతతులం 

దనుపుచు నుండగ దత్సుర । మున షణ్మాసమున భరతముఖ్యుల కరిగెన్‌. 159 
ప్రతిపదార్థం: ధన, దానములన్‌= ధనదానాలచేత; ప్రియ, భోజన, దానములను= ప్రియమైన భోజనదానాలచేతను; విశిష్ట, 
సత్‌+ద్విజ, తతులన్‌= గొప్పవారైన మంచి బ్రాహ్మణులను; తనుపుచున్‌= తృస్తిపరుస్తూ; ఉండంగన్‌= ఉండగా; తత్‌+పురమునన్‌= 
ఆ నగరాన - వారణావతనగరాన; భరత, ముఖ్యులకున్‌= భరతవంశంలో ముఖ్యులైన పాండవులకు; షట్‌+మాసములు= 
ఆరునెలలు; అరిగెన్‌= గడిచాయి. 
తాత్సర్యం: ధనదానాలచేత; ఇష్టమైన భోజనదానాలచేత |బ్రాహ్మణసమూహాలను తృప్తిపరుస్తుండగానే వారణావతంలో 
పాండవులకు ఆరునెలలు గడిచాయి. 


వ. ఆ కృష్ణచతుర్దశినా(డు కుంతీదేవి యప్పురంబునం గల బ్రాహ్మణ పుణ్యాంగనా జనంబుల కెల్ల నిష్టాన్న 
పానదానంబులం దుష్టి చేసి దేవపూజ గావించి యున్నెడం, బురోచనుపంపిననిషాదవనిత సపుత్రయై 
బహువిధవన్యమూల ఫలంబులు దెచ్చి యిచ్చుచుం గుంతీదేవింబాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబును 
నెటింగించు చుండెడు నది, నాంటిరాత్రి యుత్సవంబునం గాలచోదిత యై తానునుం దన యేవురు కొడుకులు 
నధికమధుపాన మదంబున మెయి యెజుంగక లక్కయింటి పక్కంబున నిద్రవోయిన, నర్హరాత్రంబునప్పుడు భీముండు 
మేల్మని పురోచనుకంటె ముందజ దాన యుత్సహించి వానిశయనగ్భహద్వారంబున ఘోరానలంబు దరికొలిపి, 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెచ్చెరందల్లిని నన్ననుం దమ్ములను బిలంబులోని కనిచి, యాయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాశనున 
కశనంబు సేసి, ఖనకునకుం దమకుశలగమనం బెటింగించి, బిలప్రవిష్ణుం డయి కుంతిని ధర్మార్దుననకుల 
సహదేవులను బిలంబు వెలువరించి తోడ్కొని చనునప్పడు. 160 


ప్రతిపదార్థం: ఆ, కృష్ణ చతుర్దశినా(డు; కుంతీదేవి; ఆ+పురంబునన్‌+కల= ఆ వారణావతనగరంలో ఉన్న; బ్రాహ్మణ, 
పుణ్యాంగనా, జనంబులకు+ఎల్లన్‌= (బ్రాహ్మాణముత్రెదువుల కందరికి; ఇష్ట+అన్న, పాన, దానంబులన్‌; తుష్టి+చేసి= తృప్తిపెట్టి; 
దేవపూజ; కావించి; ఉన్న+ఎడన్‌= ఉన్నసమయాన; పురోచను, పంపిన, నిషాద, వనిత= పురోచనుడు పంపిన బోయసస్తీ; 
సపుత్ర+ఐ= కొడుకులతో కూడిందై; బహు, విధ, వన్య, మూల, ఫలంబులు= అనేకవిధాలైన అడవిలో పుట్టిన వైన వేళ్ళను, 
పండ్లను; తెచ్చి; ఇచ్చుచున్‌= ఇస్తూ; కుంతీదేవిన్‌; పాయక= వదలక; సేవించి; పాండవ, కృత్యంబులు= పాండవులయొక్క 
పనులు; నిత్యంబును= (ప్రతిదినము; ఎటింగించుచున్‌= తెలియజేస్తూ; ఉండెడు+అది= ఉన్నట్టిది; నాంటి, రాత్రి= ఆ 
కృష్ణచతుర్దశినాటిరా[త్రి; ఉత్సవంబునన్‌= పండుగనందు; కాల, చోదిత+ఐ= మృత్యువుచేత (ప్రేరేపింపబడిందై; తానునున్‌; 
తన, ఏవురు= తన అయిదుగురు; కొడుకులున్‌=కుమారులును; అధిక, మధుపాన, మదంబునన్‌= ఎక్కువ కల్లుయొక్క 
త్రాగుడుచేత కలిగిన మత్తుచేత; మెయి= దేహం; ఎణుంగక= తెలియక, లక్కయింటి; పక్కంబునన్‌= లక్కయింటిప్రక్కన; 
నిద్రపోయినన్‌= ని(ద్రించగా; అర్హరాత్రంబు+అప్పుడు; భీముండు; మేల్కని; పురోచనుకంటె; ముందణన్‌; తాను+అ= తానే, 
ఉత్సహించి= పూనుకొని; వాని, శయన, గృహ, ద్వారంబునన్‌= వాడియొక్క పడకటింటివాకిట్లో; ఘోర+అనలంబున్‌= 
భయంకరమైనఅగ్నిని; దరికొలిపి= మండించి; చెర+చెరన్‌= వెనువెంటనే; తల్లినిన్‌; అన్ననున్‌; తమ్ములను; బిలంబులోనికి= 
సొరంగంలోనికి; అనిచి= పంపి; ఆయుధ+ అగారంబుతోడన= ఆయుధాలయొక్కఇంటితోసహా, లాక్షా+అగారంబు= లక్కయిల్టు; 
హుత+ అశనునకున్‌= అగ్నిహో(త్రునికి; అశనంబు+చేసి= ఆహారంగా చేసి; ఖనకునకున్‌; తమ, కుశల, గమనంబు= 
తమయొక్క క్షేమగమనాన్ని; ఎజింగించి= తెలియజేసి; బిల, (ప్రవిష్ణుండు+అయి= సొరంగంలో (ప్రవేశించినవాడై; కుంతిని; 
ధర్మ+అర్జున; నకుల, సహదేవులను; బిలంబు, వెలువరించి= సొరంగంనుండి బయల్పడేటట్టు చేసి; తోడ్కొని= తీసుకొని; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు. 

తాత్సర్యం: ఆ కృష్ణదతుర్దశినాడు కుంతీదేవి వారణావతనగరంలో ఉండే బ్రాహ్మణముత్రెదువుల కందరికి ఇష్టమైన 
భోజనం తృప్తిగా పెట్టి, దేవపూజ చేసింది. పురోచనుడు పంపిన బోయగసస్తీ కొడుకులు గలది కనుక అడవిలో 
అనేకవిధాలైన మూలాలు, ఫలాలు తెచ్చి యిస్తూ కుంతీదేవిని వదలక సేవిస్తూ; పాండవులు చేసే పనులన్నింటిని 
ప్రతిదినం ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది. చావు మూడిందై ఆ బోయెత తాను, తన కొడుకులు ఆ 
కృష్ణచతుర్తశి నాటిరాత్రి పండుగనందు పెల్లుగా కల్లు త్రాగి, మత్తెక్కి మైమరచి ఆ లక్కయింటిప్రక్క నిదురించగా, 
భీముడు పురోచనుడికంటె ముందే తానే పూనుకొని వాడిపడకింటి వాకిటికి పెద్దగా నిప్పు అంటించి, వెంటనే తల్లిని, 
అన్నను, తమ్ములను ఆ సొరంగంలో పంపి, ఆయుధాలున్న ఆ యింటితోకూడా లక్కయింటిని తగులబెట్టాడు. 
విదురుడు పంపిన ఖనకుడికి తాము క్షేమంగా వెళ్ళటాన్ని తెలియజేశాడు. సొరంగంలో (ప్రవేశించి, కుంతిని, 
ధర్మార్టుననకులసహదేవులను ఆ సొరంగంనుండి బయల్పడేటట్టు చేసి తోడ్కొని వెళ్ళేటప్పుడు. 


విశేషం: ఆ బోయవనితకు కూడా కుంతీదేవివలె ఐదుగురు కొడుకులుండటం విశేషం. వాళ్ళు కుంతిని, ఆమెపుత్రులను 
గమనిస్తూ నిత్యం రహస్యసమాచారాన్ని అందించటానికి నియుక్తులైన వారన్నమాట. 


సీ. కడునిద్ర గానక తొడరుచు వడిగొని | నడవంగ నేరక తడయుచున్న 
నెటింగి, చెచ్చెరం దల్లి నబికట నిడి, ధర్మ । సుతవిజయుల. దనవితతబాహు 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 657 


యమళంబు నెక్కించి, యముల నుత్సంగంబు । లెక్కించుకొని భీము డక్కజముగ 
నరిగెడు రయమున( దరులు సాల్పడి మొగ్గ । బదఘట్టనంబుల( జదిసి జాలు 


ఆ. నుటుము గాంగ నిట్లు నజయంగ సత్తంబు । మెటిసి రాతి రెల్ల నుబిక పవన 
తనయు. డరిగె. బవలు సనినట్లు చీకటి । యనక ముండ్లు గండ్లు ననక తెరలి. 161 


ప్రతిపదార్థం: కడు, నిద్రన్‌= ఎక్కువ నిద్రచేత; కానక= చూడలేక; తొడరుచున్‌= తొట్రుపడుతూ; వడిగొని= వేగాన్ని పొంది; 
నడవంగనేరక= నడవలేక; తడయుచు+ఉన్నన్‌= ఆలస్యంచేస్తున్న; ఎజింగి= తెలిసికొని; భీము(డు; చెర+చెరన్‌= వేగమే; తల్లిన్‌; 
అబికటన్‌= మూపుమీద; ఇడి= ఉంచి; ధర్మసుత, విజయులన్‌= ధర్మరాజును, అర్జునుణ్ణి; తన, వితత, బాహు, యమళంబున్‌= 
తనయొక్క విశాలమైన బాహువుల (భుజాల) యొక్కజంట పై; ఎక్కించి; యములన్‌; కవలను - నకుల సహదేవులను; 
ఉత్సంగంబులు= ఒడులు - తొడలపైభాగాలపై; ఎక్కించుకొని; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; అరిగెడు= వెళ్ళునట్టి; 
రయంబునన్‌= వేగంచేత; తరులు= చెట్టు; సాలు+పడి= వరుసగా; (మొగ్గన్‌= పడగా; పద, ఘట్టనంబులన్‌= పాదాల 
తొక్కిళ్ళచేత; చదిసి= నలిగి; జాలు= రాళ్ళు; నుజుము= పొడి; కాంగన్‌= కాగా; ఇట్టు= ఈ విధంగా; సత్తంబు= బలం; 
నెజయంగన్‌= నిండుగ; మెజసి= చూపి; రాతిరి+ఎల్లన్‌= రాత్రినికూడ; ఉజక= లెక్కచేయక; చీ(కటి;అనక= అనకుండా; 
ముండ్డు, గండ్లున్‌= ముళ్ళు, పగుళ్ళు; అనక= అని అనకుండ; తెరలి= కదిలి; పవలు= పగటిపూట; చనినట్టు= పోయినట్టు; 
పవన, తనయుండు= వాయుదేవునియొక్కకుమారుడైన భీముడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మిక్కుటమైన నిద్రతో తొట్రుపడుతూ వడివడిగా నడవలేని తల్లిని మూపుమీద, ధర్మజారునులను 
భుజాలమీద, నకులసహదేవులను ఒడులలో ఎత్తుకొని, భీముడు తన గమనవేగంవలన వృక్షాలు వరుసగా పడేటట్టు; 
పాదాల (త్రొక్కిళ్ళచేత నలిగి రాళ్ళు పొడి అయ్యేటట్టు తన బలం చూపి, రాత్రిని కూడలెక్కచేయకుండా, చీకటని 
అనుకోకుండా, ముండ్డు, పగుళ్ళు అని కూడచూడకుండా, పగటిపూట నడిచినట్టు నడిచి వెళ్ళాడు. 


విశేషం: “గండ్లు అనేదానికి 'గుంద్లు' అనే పాఠాంతరం ఉంది. గుండ్లు అంటే రాళ్ళు. 
వ. ఇట వారణావతంబున. 162 
తాత్పర్యం: ఇక ఇక్కడ వారణావతనగరంలో. 


చ. అనుపమనిత్యసత్యరతు లై వినయాన్వితు లైన పాండునం 

దనులకు ధర్మమూర్తులకు ధర్ము వెటుంగక యిట్టు లెగ్గు సే 

సిన ధృతరాష్ట్రజాధము నశేషసుహృత్సుతబంధుదాహసూ 

చనమయి లక్కయి ల్లతికృశానుశిఖాహతి. గ్రాంగె గ్రక్కునన్‌. 163 
ప్రతిపదార్థం: అనుపమ, నిత్య, సత్య, రతులు+ఐ= సాటిలేని నిత్యమైన సత్యంపై ఆసక్తిగలవారై; వినయ+అన్వితులు+ఐన= 
అణకువతో కూడినవారైన; పాండు, నందనులకు= పాండురాజుయొక్క కుమారులకు - పాండవులకు; ధర్మమూర్తులకు= 


ధర్మంయొక్క ఆకారమైనవారికి; ధర్మువు+ఎణుంగక= ధర్మాన్ని తెలియక; ఇట్టులు= ఈ విధంగా; ఎగ్గు= కీడు; చేసిన; 
ధృతరాష్ట్రజ+ అధమున్‌= ధృతరాష్రునికుమారుడైన నీచుడిని; అశేష సుహృత్‌+సుత, బంధు, దాహ, సూచనము+అయి= 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొత్తంమిత్రులయొక్క, కొడుకులయొక్క, బంధువులయొక్క కాలటాన్ని సూచించేటిదై; లక్కఇల్టు; అతి, కృశాను, శిఖాహతిన్‌= 
అధికమైన అగ్నిజ్వాలలయొక్క దెబ్బచేత; (గ్రక్కునన్‌= వెంటనే; క్రాలౌన్‌= కాలింది. 

తాత్సర్యం: సత్యంమీద ఆసక్తి కలవాళ్ళు; వినయవంతులు, ధర్మస్వరూపులు అయిన పాండునందనులకు, ధర్మం 
తప్పి ఈ విధంగా కీడుచేసిన నీచ దుర్యోధనుని మి(త్రులు, పుత్రులు, బంధువులు కాలటాన్ని సూచించేదై - 
లక్కయిల్లు అధికమైన అగ్నిజ్యాలలచేత కాలిపోయింది. 

విశేషం: అలం: ఉటత్రేక్ష. “అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైవ ఫల మచ్నుతే” అన్నట్టు ధర్మమార్గవర్తనులైన పాండవులను 
సజీవదహనం చేయాలనేది దుర్యోధనుని దురాలోచన. కాని అతడు ఈ జీవితకాలంలోనే బంధుమిత్ర సంతతితో నశించిపోవటం 
తథ్యమని లక్కయింటి మంట ధ్వనింపచేసింది. 


వ. తదనంతరంబ ప్రభాతసమయం బగుడును. 164 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత; (ప్రభాత, సమయంబు= తెల్లవారటం; అగుడును= కాగా; 
తాత్సర్యం: ఆ తరువాత తెలవారగా. 

ధాం 


చ. అతిదురితక్రియాభిరతు(డైన పురోచనుతోన భస్త్మసా 

తృృత మయి చెడ్డ తద్విపులగేహము. దత్‌క్షణదర్ధ మైనయా 

కృతక విభూతి జాతుష నికేతనమున్‌ మణీ శస్త్ర వేశ్శమున్‌ 

ధృతి సెడి చూడగా నరుగుదెంచి జనుల్‌ గడు సంభ్రమంబుతోన్‌. 165 
ప్రతిపదార్థం: అతి, దురిత, (క్రియా+అభిరతు(డు+ఐన= మిక్కిలిపాపకార్యంలో ఆసక్తిగలవాడైన; పురోచనుతోనన్‌= 
పురోచనునితో సహా; భస్మ, సాత్మృతము+అయి= బూడిదచేయబడినదై; చెడ్డ= చెడినట్టి; తత్‌+విపుల, గేహమున్‌= ఆ విశాల 
మైన ఇంటిని; తత్‌; క్షణ, దగ్రము+ఐన= ఆక్షణాననే కాలిపోయిందైన; ఆ కృతక, విభూతి, జాతుష, నికేతనమున్‌= ఆ యొక్క 
కృత్రిమ మైన వైభవంగలదైన లక్కయింటిని; మణీ= మరియు; శస్త్ర, వేశ్మమున్‌= ఆయుధాలయొక్క ఇంటిని, ధృతి+చెడి= 
సంతోషాన్ని కోల్పోయి; జనుల్‌= (ప్రజలు; చూడంగాన్‌= చూడటానికి; అరుగుదెంచి= వచ్చి; కడు, సంభ్రమంబుతోన్‌= 
మిక్కిలివేగిరపాటుతో. 
తాత్సర్యం: పాపపుపనులు చేయటంలో ఆసక్తి కల ఆ పురోచనునితోసహా బూడిద అయిన ఆ కృత్రిమ శోభగల 
లక్కయింటినీ, ఆయుధగారాన్నీ సంతోషం కోల్పోయి చూడటానికి జనులు, మిక్కిలి వేగిరపాటుతో వచ్చి. 


మధ్యాక్కర. 
ప్రో వైన భస్మంబు వాయం ద్రోచి య బ్బూదిలో నడంగి 
యేవురు గొడుకులతోడ నం దొక్క యింతి యత్యుగ్ర 
పావకదర్ధ యై యున్న జూచి, యప్పారులు దాని 
భావించి కుంతియు సుతులు నని శోకపరవశు లగుచు. 166 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 659 


ప్రతిపదార్థం: (ప్రోవు+ఐన= కుప్పగా పడ్డ; భస్మంబు= బూడిదను; పాయన్‌+త్రోచి= తొలగేటట్టుగా (త్రోసి; ఆ+బూదిలోన్‌= 
ఆ బూడిదలో; అడంగి=అణగి; ఏవురు, కొడుకులతోడన్‌= ఐదుగురు కొడుకులతో కూడ; అందు++ఒక్క; ఇంతి= ఆడది; 
అతి+ఉ(గ్ర, పావక, దగ్ధ+ఐ= మిక్కిలి భయంకరమైన అగ్నిచేత కాల్పబడిందై; ఉన్నన్‌= ఉండగా; చూచి, ఆ+పౌరులు; దానిన్‌= 
ఆ స్ర్తీని; కుంతియున్‌, సుతులన్‌+అని= కుంతీదేవియు, కుమారులనియు - అంటే పాండవులని; భావించి= తలంచి; శోక, 
పరవశులు= దుఃఖంతో మైమరచినవారు - అనగా అమితదుఃఖం పొందినవారు; అగుచున్‌= అవుతూ. 


తాత్సర్యం: కుప్పగా ఉండే బూడిదను తొలగద్రోసి అందులో అయిదుగురు కొడుకులతోసహా కాలిపడి ఉండే స్త్రీని 
చూచి - వాళ్ళే కుంతీ, పాండవులని భావించి, పౌరులు పెద్దదుఃఖంతో. 


విశేషం: మధ్యాక్కరచరణంలో క్రమంగా 2 ఇంద్ర - 1 సూర్య - 2 ఇంద్ర - 1 సూర్యగణాలుంటాయి. నన్నయ 
అయిదవగణం మొదటి అక్షరంతో యతిమై(త్రి చేశాడు. ప్రాస ఉన్నది. కోపం, పశ్చాత్తాపం, దుఃఖం, (ప్రబోధం, ప్రార్ధనం, 
అధిక్షేపం, విస్మయం, నింద,స్తుతి, ఉత్సాహం మొదలైన భావాలను వర్లించేటప్పుడు ఈ వృత్తం సాధారణంగా 
ప్రయోగింపబడుతుంది. ఇక్కడ దుఃఖభావ వ్యంజకంగా మధ్యాక్కరను నన్నయ రచించాడు. (సంపా.) 
మ. 'బలవంతుల్‌ భరతాన్వయస్థితికరుల్‌ భాస్వద్ధుజావీర్యని 

ర్టళతారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్‌ పాండవే 

యులు నిష్కారణ మిట్లు వచ్చి ధృతరావ్ర్యైోపాయమాయోత్చిత 

జ్వలనజ్వాలల గ్రాంగిరే యనుచు సంజాతార్తులై రెంతయున్‌. 167 
ప్రతిపదార్థం: బలవంతుల్‌; భరత+అన్వయ, స్థితి, కరుల్‌= భరతవంశానికి నిలుకడను కూర్చేవాళ్ళు; భాస్వత్‌+భుజా, వీర్య, 
నిర్ణభిత+అరాతులు= (ప్రకాశిస్తున్న భుజాలయొక్క బలంచేత చీల్చబడిన శత్రువులు కలవాళ్ళు; భూరి, భూ, భర, మహా, 
ధౌరేయకుల్‌= గొప్పదైన భూమియొక్క భారాన్ని గొప్పగా మోసేవాళ్ళు; పాండవేయులు= పాండవులు; నిష్కారణము= 
కారణంలేకుండానే, ఇట్టు; వచ్చి; ధృతరాష్ట్ర+ఉపాయ, మాయ+ఉల్టిత, జ్వలన, జ్వాలలన్‌= ధృతరాష్టునియొక్క ఉపాయమైన 
మోసంచేత పైకిలేచిన నిప్తుమంటలలో; (క్రాగిరే= కాలిపోయారు కదా; అనుచున్‌; ఎంతయున్‌= మిక్కిలి; సంజాత+ఆర్హులు+ఐరి= 
పుట్టిన దుఃఖం కలవాళ్ళయ్యారు. 


తాత్సర్యం: “బలవంతులు, భరతవంశం నిలిపేవాళ్ళు, భుజబలంచేత శత్రువులను సంహరించినవాళ్ళు, భూభారాన్ని 
వహించగలవాళ్ళు అయిన పాండవులు - ఏ కారణం లేకుండా - ఈ విధంగా ధృతరాష్ట్రుని కపటోపాయంతో 
సైకెగిసిన నిపష్తుమంటల్లో మాడిపోయారు గదా! అని మిక్కిలి దుఃఖించారు. 


వ. అంత విదుర ప్రేషితుం డయిన ఖనకుండు పొరులం గలసి భస్మంబు వాయ. ద్రోచువాండపోలె నెవ్వరు 
నెలుంగకుండ దనచేసిన బిలంబుద్వారంబు గప్పి లక్కయింట నొక్కనిషాదవనిత యేవురుగొడుకులతో దగ్ధ 
యగుట యెతింగి గజపురంబునకుం జని తద్భృత్తాంతంబును బాందవుల కుశలగమనంబును విదురునకుం 
జెప్పె; నిట వారణావతమ్మునవా రెల్ల నిట్టిదారుణంబు దుర్యోధనకారితంబకా నెటింగి శోకించి, కుంతీ 
పాండవులపంచత్వంబు ధృతరాష్టునకుం జెప్పి పుచ్చిన. 168 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; విదుర, (ప్రేషతుండు+అయిన= విదురునిచేత పంపబడినవాడైన; ఖనకుండు= (త్రవ్వేవాడు; 
పౌరులన్‌= ఆ నగరప్రజలను; కలసి; భస్మంబు= బూడిదను; పాయన్‌+త్రోచు, వాడ, పోలెన్‌= తొలగత్రోసేవానివలె; తన, 
చేసిన, బిలంబు, ద్వారంబు= తాను చేసిన సొరంగంయొక్క వాకిలిని; కప్పి= మూసివేసి; లక్క, ఇంటన్‌= లక్క యింటిలో; 
ఒక్క; నిషాద, వనిత= బోయకాంత; ఏవురు కొడుకులతో= ఐదుగురు కొడుకులతో; దగ్ధ+అగుట= కాలిపోయిం దవటం; 
ఎటింగి= తెలిసికొని, గజ, పురంబునకున్‌= హస్తినాపురానికి; చని= వెళ్ళి; తత్‌+వృత్తాంతంబును= ఆ విషయాన్ని; పాండవుల, 
కుశల, గమనంబును= పాండవులయొక్క క్షేమగమనాన్ని; విదురునకున్‌; చెప్పెన్‌; ఇట= ఇక్కడ; వారణా వతమ్మునవారు+ఎల్లన్‌= 
వారణవతాన ఉన్నవాళ్ళంతా; ఇట్టి, దారుణంబు= ఈ విధమైన ఘోరం; దుర్యోధనకారితంబు+అ+కాన్‌= దుర్యోధనునియొక్క 
చేష్టయే; అని, ఎజింగి= తెలిసికొని; శోకించి= దుఃఖించి; కుంతీ, పాండవుల, పంచత్వంబు= కుంతియొక్క, పాండవులయొక్క 
మరణం; ధృతరాష్టునకున్‌; చెప్పి, పుచ్చినన్‌= చెప్పిపంపగా. 


తాత్సర్యం: విదురుడు పంపిన ఆ ఖనకుడు వారణావతనగరప్రజలతో కలిసి బూడిదను ఆవలికి తోసేవాడిలా 
ప్రవర్తించి, ఇతరు లెవ్వరు చూడకుండ తాను (త్రవ్విన సొరంగద్వారాన్ని కప్పివేశాడు. లక్కయింట కాలిపోయింది 
బోయెత, ఆమెఐదుగురుకొడుకులు అని తెలిసికొని హస్తినాపురానికి వెళ్ళి, ఆ విషయాన్నీ, పాండవులు క్షేమంగా 
అక్కడనుండి వెళ్ళటాన్నీ విదురునికి చెప్పాడు. వారణావతప్రజలంతా - ఈ ఘోరకృత్యం దుర్యోధనుడు చేసిందే- 
అని దుఃఖించి కుంతీపాండవుల మరణవార్తను ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు. 


పాండవులు లక్కయింట. జచ్చి రని ధృతరాష్ట్రుండు దుఃఖించుట (సం.1-137-10) 


ఉ. బాధిత శత్రు వర్గు లగు పాండుకుమారుల దుఃఖవార్త మ 


ర్లాధము లెన సౌబలదినాధిపసూనులయొద నప్పు దు 
కూ = లు 


ర్యోధను. డాదిగాయగ సుతు లున్న సభన్‌ విని దుఃఖితాత్ముం డై 
యా ధృతరాష్తుం డా వచిన ట్లబిచెన్‌ వివిధప్రలాపు( డై. 169 


ప్రతిపదార్థం: ఆ ధృతరాష్ట్రుడు; మర్త్య+అధములు+ఐన= మానవుల్లో తక్కువవారైన - నీచులైన; సౌబల, దిన+అధిప, 
సూనుల+ఒద్దన్‌= శకుని కర్షుల దగ్గర; దుర్యోధను(డు+అది, కాంగన్‌= దుర్యోధనుడు మొదలుగా; సుతులు= కొడుకులు; 
ఉన్న సభన్‌= ఉన్నట్టి సభలో; బాధిత, శత్రు, వర్గులు+అగు= బాధింపబడిన శత్రువుల సమూహం కలవాళ్ళయిన; పాండు, 
కుమారుల, దుఃఖ, వార్త= పాండవులయొక్క దుఃఖసమాచారం - అంటే పాండవుల మరణవార్త; విని; దుఃఖిత+ 
ఆత్ము(డు+ఐ= బాధింపబడిన మనస్సుకలవాడై; వివిధ, ప్రలాపుడు+ఐ= అనేకవిధాలైన ఏడ్వటాన్ని కలవాడై; (పాండవులను 
గూర్చి అనేక విధాలుగా భావిస్తూ ఏడ్చినా డని భావం) ఆవు+అజచినట్టు; అజటుచెన్‌. 


తాత్సర్యం: దుర్యోధనుడు మొదలగు కొడుకులు ఉన్నసభలో నీచులైన శకుని కర్ణుల ఎదుట, పాండవుల మరణవార్త 
విని, మిక్కలి బాధపడుతూ, అనేకవిధాల వాళ్ళను గూర్చి భావించి, దుఃఖిస్తూ, ధృతరాష్ట్రుడు ఆవు అరచినట్లు 
అరచాడు. 


విశేషం: అలం: ఉపమ. పరమదారుణమైన ఈ సంఘటన వెనుక తన పుత్రుని మాయోపాయం ఉందని తెలిసి ఏడ్చినా; 
తెలియక ఏడ్చినా -నిజంగా ఏడ్చినా, అబద్దంగా ఏడ్చినా - మొత్తానికి ధృతరాష్ట్రుడు, అందరిముందు అంతపెద్దగా ఏడ్చాడట 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 661 
- 'ఆ వజచి న ట్లజచి' ఏడ్పాడట. సుబలుని తనయుడు సౌబలుడు - శకుని. దినాధిపుడు - పగటికిరాజు - సూర్యుడు. 


సూర్యసూనుడు - సూర్యుని కుమారుడు- కర్టుడు. వీళతో దుర్యోధనుల్లే కలిపి మర్యాధము లనటం సారకం. సహృదయ 
లం భన: ac) @ 
సంవాదం కలిగించే విశేషణం. 


వ. మటీయు గాంధారిం దొట్టి దేవీజనులయాక్రందనధ్వను లంతఃపురంబున నెగసె; భీష్మాదికురువృద్దులును విఫ్రులుం 
బౌరులును శోకాక్రాంతు లయిరి; విదురుండు పాండవులకుశలస్థితి యెటింగియు నెఖుంగనియ ట్లందజం గలసి 
దుఃఖితుండపోలె నుండె; నంత ధృతరాష్తుండు గొడుకులుం దానును బాంధవులును గుంతీపాండవుల 
కుదకదానంబు సేసి సంస్మారాదిపరలోకక్రియలు గంగాతీరంబునం జేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణుల 
నపారధనంబులతోడం బుచ్చిన. 170 


ప్రతిపదార్థం: మజీయున్‌; గాంధారిన్‌+తొట్టి= గాంధారి మొదలుగా; దేవీ, జనుల+ఆ(క్రందన, ధ్వనులు= అంతఃపుర స్త్రీల 
ఏడుపుశబ్దాలు; అంతఃపురంబునన్‌; ఎగసెన్‌= పైకిలేచాయి; భీష్మ+ఆది, కురు, వృద్దులును= భీష్ముడు మొదలైన కురువంశపు 
పెద్దలును; విఫ్రులున్‌= బ్రాహ్మణులును; పౌరులును= పుర ప్రజలును; శోక+ఆ(క్రాంతులు= దుఃఖంచేత ఆక్రమింపబడినవాళ్ళు; 
అయిరి; విదురుండు; పాండవుల, కుశలస్థితి= పాండవులయొక్క క్షేమంగా ఉండే స్థితిని, ఎజింగియు; ఎణుంగని+అట్టు; 
అందణన్‌+కలసి= అందరితో కూడి; దుఃఖితుండ పోలెను= దుఃఖించినవానివలె; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అటుపై; ధృత 
రాష్టుండు; కొడుకులున్‌; తానును; బాంధవులును = చుట్టాలుకూడా; కుంతీ, పాండవులకున్‌= కుంతికీ పాండవులకు; ఉదక, 
దానంబు+చేసి= నీటిని వదలి; సంస్కార+ఆది, పరలోక, (క్రియలు= దహనం మొదలైన పరలోకానికి సంబంధించిన 
అంత్యక్రియలు; గంగా, తీరంబునన్‌; చేయన్‌= చేయటానికి; సమకట్టించి= ఏర్పాటు చేయించి; తగువారిన్‌= తగినట్టివాళ్ళను; 
బ్రాహ్మణులను; అపార, ధనంబులతోడన్‌= అంతులేని ధనాలతో, పుచ్చినన్‌= పంపగా; 


తాత్సర్యం: అంతేగాక గాంధారీదేవి మొదలయిన అంతఃపురకాంతల ఏడుపు ధ్వనులు పెల్లుబికాయి. భీష్ముడు 
మొదలైన కురువంశపు పెద్దలు దుఃఖించారు. విదురుడు, పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసినా అందరితోపాటు 
తానుకూడ దుఃఖించేవానివలె ఉన్నాడు. ధృతరాష్ట్రుడు, కొడుకులు, తాను, బంధువులు, కుంతీదేవికి, పాండవులకు 
నీళ్ళు వదలి, పరలోకక్రియలు గంగాతీరాన జరిపించటానికి ఏర్పాట్లు చేయించి, యోగ్యులైన బ్రాహ్మణులకు 
అంతులేని ధనాలిచ్చి పంపగా. 


క. మతిం బాండుకుమారుల పం । చత విని దుర్యోధనుండు సంతసపడియెన్‌; 
హెతు( డయిన పురోచను పం । చత కెంతయు జాతదుఃఖచంచలు. డయ్యెన్‌. 171 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; పాండుకుమారుల, పంచత= పాండవులయొక్కమరణం, విని; మతిన్‌= మనస్సులో; 
సంతసపడియెన్‌= సంతోషించాడు; హితుండు+అయిన= మేలు కోరేవాడయిన; పురోచను పంచతకున్‌= పురోచనునియొక్క 
మరణానికి; ఎంతయున్‌= మిక్కిలి; జాత, దుఃఖచంచలు(డు+అయ్యెన్‌= పుట్టబడిన దుఃఖంచేత చలించినవాడు అయ్యాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు పాండవుల మరణానికి సంతోషించాడు. తనమేలుకోరేవాడైన పురోచనుని మరణానికి 
మాత్రం ఎంతో దుఃఖించాడు. 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పురోచనుణ్ణి ముందుగా కాల్చటంవల్ల పాండవులు తప్పించుకొన్నారన్నవార్త రహస్యంగా ఉండగలిగింది. 
పాండవులు వారణావతముననుండి దక్షిణదిశగా నడచుట (సం. 1-137-17) 

వ. అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాందమరీచిగోచరంబు గాని 
గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందటి నెత్తికొని 
వాయుతనయుండు వాయువేగంబున( జని సాయాహ్నంబున నొక్కనటమహీజాతశీతల శిలాతలంబున నునిచి 
దాని యగ్రనిటపం బెక్కి నీ రారయుచున్నంత ననతిదూరంబున. 172 


ప్రతిపదార్థం: అట, పాండవులును; భాగీరథి, లంఘించి= గంగను దాటి; దక్షిణ+అభిముఖులు+అయి= దక్షిణానికి 
ఎదురుగా ముఖాలు గలవాళ్ళయి; మారుత, మార్తాండ, మరీచి, గోచరంబు, కాని= గాలికిని; సూర్యునికాంతికిని చొరగాని; 
గహనంబునన్‌= అడవిలో; అరుగుచున్‌= వెళ్ళుతూ; అధిక, క్షుత్‌+పిపాసా, పరవశులు+అయి= మిక్కిలి ఆకలిదప్పులకు 
లోనైనవాళ్ళయి, నడవన్‌+ఓపక= నడవలేక; ఉన్నన్‌; ఎప్పటి, అట్ల= ఎప్పటిమాదిరిగానే; అందటన్‌; ఎత్తికొని; వాయు, తనయుండు= 
వాయుదేవునియొక్క కుమారుడు-భీముడు; వాయు, వేగంబునన్‌, చని= వాయువేగంతోపోయి; సాయ+అహ్నంబునన్‌= 
సాయంకాలాన; ఒక్క, వట, మహీజాత, శీతల, శిలా తలంబునన్‌= ఒక మర్రిచెట్టుయొక్క చల్లని రాతిప్రదేశంలో; ఉనిచి= 
ఉంచి; దాని= ఆ మర్రిచెట్టుయొక్క; అగ్ర, విటపంబు= చివరి కొమ్మ; ఎక్కి; నీరు+అరయుచు+ఉన్న+అంతన్‌= నీటిని 
వెదకుతుండగా; అనతి, దూరంబునన్‌= ఎక్కువ కాని దూరాన - అంటే కొద్ది దూరాన. 


తాత్సర్యం: పాండవులు గంగానదిని దాటి దక్షిణంవైపు సాగి, గాలి, సూర్యకిరణాలు చొరరాని దట్టమైన అడవిలో 
నడిచివెళ్ళుతూ, ఎక్కువ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళయి నడవలేకపోగా, భీమసేనుడు ఎప్పటివలె తక్కినవాళ్ళను 
ఎతుకొని వాయువేగాన వెళ్ళి, సాయంకాలాన ఒక మళ్లి చెట్లు(క్రింద ఉండే చల్లని రాతిప్రదేశాన ఉంచి, ఆ మటత్లిచెట్లు 

= య ల ౧ (లో లు 
చివరికొమ్మ నెక్కి నీళ్ళకొరకు వెదకుతుండగా కొంతదూరంలో. 


మ. ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌం బద్మాకరం బంచు6 ద 
త్మమలామోదసుగంధ మారుతము వీంకన్‌ ము న్నెభింగించినన్‌ 
రమణం బిల్డె సరోవరం బనిలజున్‌ రాజీవరాజీ వస 
తృముదాళివ్రజచక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్‌. 173 


ప్రతిపదార్థం: ప్రమద+ఆపాది, పయః (ప్రపూర్లము= సంతోషాన్ని కలిగించే నీటితో నిండినది; పద్మ+ఆకరంబు= పద్మాలకు 
స్థానమైనది - కొలను; ఇది+జొన్‌= ఇది అగునని; అంచున్‌= అనుకుంటూ; తత్‌+కమల+ఆమోద, సుగంధ, మారుతము= 
ఆ కొలనులోని తామరలయొక్క మంచివాసనతో కూడివీస్తున్న గాలి; వీశన్‌= ఉత్సాహంతో; మున్ను+ఎణింగించినన్‌= 
ముందుగా తెలియజేయగా, రాజీవ, రాజీ, వసత్‌+సమద+ఆళి, (వ్రజ, చక్రవాక, బక, హంస, (క్రౌంచ, _నాదంబులన్‌= 
కమలాలయొక్క సమూహంలో ఉన్నట్టి మదించిన తుమ్మెదల సమూహంయొక్క, చ(క్రవాకపక్షులయొక్క, కొంగలయొక్క, 
క్రౌంచపక్టులయొక్క ధ్వనులచేత; సరోవరంబు= కొలను; రమణన్‌= (ప్రీతితో; అనిలజున్‌= వాయుపు(త్రుడైన భీముడిని; 
పిల్చెన్‌= పిలిచింది. 


తాత్సర్యం: ఆహ్లాదాన్ని కలిగించే నీటితో నిండినదీ, పద్యాలకు నెలవైనదీ అని, తామరపూల మంచివాసనతో కలిసి 
వీస్తున్నగాలి ముందుగా పరిచయం చేస్తుండగా -కమలాలలో దాగిన మదించిన తుమ్మెదల గుంపులు, చక్రవాకషక్షులు, 
కొంగలు, క్రాంచపక్షులు చేసేధ్యనులతో సరోవరం వాయుపుత్రుడైన భీముడిని పిలిచింది. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 663 


విశేషం: ఈ పద్యరచనలో సమాధి అనే గుణం ఉన్నది. 'రాజీవరాజీవి అనేచోట యమకం. కథాప్రసన్నతకు భంగం కలిగించే 
విసృృతి లేక, అక్షరరమ్యం, మనోహరం అయిన _సరోవరమిది. సరోవరం (వనితవలె) భీముడిని ఆహ్వ్యానిస్తున్నదనే వర్లనం 
భావికథలో హిడింబ పవనసుతుడిని, తనంతట తాను కొరుకొనే కథార్థాన్ని సూచిస్తున్నది. భావికథార్థ ధ్వనిని ఇందులో 
నన్నయ నిబంధించాడు. (సంపా.) 


వ. ఆదిక్కున కా క్షణంబ యరిగి య కొలను గని యందు గృతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్చిద్ర 

కమల పత్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మణి వచ్చునంత. 174 
ప్రతిపదార్థం: ఆ, దిక్కునకున్‌; ఆ, క్షణంబు+అ= ఆ నిమిషాన్నే; అరిగి= వెళ్ళి; ఆ+కొలనున్‌; కని= చూచి; అందున్‌; 
కృత+అవగాహుండు+ఐ= చేయబడిన స్నానం గలవాడై; కడుపునిండ; నీళ్ళు; (త్రావి; అచ్చిద్ర, కమల, పత్ర పుటికల= చినగని 
తామరాకు దొప్పలలో; నీళ్ళు; కొని= తీసికొని; భీముండు; క్రమ్మణి= మరలి; వచ్చు+అంత= వచ్చేటప్పుడు. 
తాత్సర్యం: ఆ వైపు వెంటనే వెళ్ళి ఆ సరోవరాన్ని చూచి, అందులో స్నానం చేసి, కడుపునిండా నీళ్ళుత్రాగి చినగని 
తామరాకుదొప్పలలో నీళ్ళు నింపుకొని భీముడు తిరిగివచ్చేటప్పుడు. 


క. ధరణీ దిశాప్రసారిత । గురుకరనికరంబు లుడిచికొని దీర్షనిరం 

తరగతి ఖిన్నుడపోలెను | హరిదశ్వుండు విశ్రమించె నస్తాద్రిదరిన్‌. 175 
ప్రతిపదార్థం: హరిదశ్వండు= సూర్యుడు; దీర్హు నిరంతర గతిన్‌= నిడుపైన ఎడతెగనినడకచేత; ఖిన్నుండపోలెను= అలసిపోయిన 
వాడా అనేటట్టు; ధరణీ, దిశా, ప్రసారిత, గురు, కర, నికరంబులు= భూమిలోను, దిక్కులలోను చాపబడిన గొప్పకిరణాలయొక్క 


లేదా చేతులయొక్క సమూహాలు; ఉడిచికొని= అణచుకొని(ముడుచుకొని); అస్త+అద్రి, దరిన్‌= అస్తమించే పర్వతగుహలో; 
విశ్రమించెన్‌= పరుండినాడు. 


తాత్పర్యం: సూర్యుడు తనసుదీర్షమైన ఎడతెగని నడకచేత అలసిపోయినాడా అన్నట్టు - భూమిమీద దిక్కులలో 
చాచిన తనకిరణాలనే చేతులను ముడుచుకొని అస్తగిరిగుహలో విశ్రమించాడు. 


విశేషం: అలం; ఉటత్రేక్ష. హరిదశ్వుడు - పచ్చనికాంతిగల గుజ్టాలు కలవాడు - సూర్యుడు. కరము - అనే శబానికి కిరణం, 
జని Fon | 


చేయి అనే రెండు అర్థాలున్నాయి. 
@ 


ఉ. అంబురుహాప్తు. డస్తశిఖరాంతరితుం డగుడున్‌ సమస్త జీ 

వంబులు నెల్లచో నిజ నివాసము. బొందునెడం దమిస్రపుం 

జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా 

గంబులయూధముల్‌ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై, 176 
ప్రతిపదార్థం: అంబురుహ+ఆప్పుడు = తామరలకు చుట్టమైన సూర్యుడు; అస్త, శిఖర+అంతరితుండు+అగుడున్‌= అస్త 
పర్వతంయొక్క శిఖరంచేత మరుగుపరుపబడినవాడు కాగా; సమస్త జీవంబులున్‌= అన్ని ప్రాణులు; ఎల్లచోన్‌= అన్నిచోట్ల; 


నిజ, నివాసమున్‌= తమయొక్క నివాసస్థలాలను; పొందు+ఎడన్‌= పొందునట్టి సమయాన; నాగంబుల, యూధముల్‌= 
ఏనుగుల గుంపులు; సరస, ఘాస, పరి[గ్రహణ+ఉత్సుకంబులు+ఐ= రుచితో కూడిన గడ్డిని ప్రియమార పుచ్చుకోవాలన్న 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్సాహంగలవై; తమిస్ర, పుంజంబుల, పోలెన్‌= చీకట్ల గుంపులవలె; శైల, విశాల, గుహా+ఆలినుండి= కొండలలోని గుహల 
సమూహంనుండి; వెల్వడియెన్‌= బయటికి వచ్చాయి. 


తాత్సర్యం: సూర్యాస్తమయం కాగానే అన్నిప్రాణులు తమ తమనివాసస్థానాలకు పోతుండగా, ఏనుగుల గుంపులు 
పచ్చిగడ్డిని పియమార భుజించాలన్న ఉత్సాహంతో చీకట్టగుంపులవలె కొండగుహలనుండి వెలుపలికి వచ్చాయి. 


విశేషం: అలం: ఉపమ. గుహలు వెలువడుతున్న ఏనుగులగుంపును వర్షించే ఈ రచనలో ఆరోహావరోహ(క్రమస్సూర్తి కల 
సమాధి అనే శబ్దగుణం సార్థకంగా పోషింపబడింది. (సంపా.) 


భీము(డు నిద్రితు లైన జననీసోదరులను జూచి చింతిల్లుట (సం. 1-138-14) 


వ. భీమసేనుండును దద్వటవృక్షంబుక్రింద నధికపథిశ్రాంతులై పయి పుట్టంబులు పబిచుకొని తమ బాహుదండంబులు 

దలగడలుగా నిద్రితులయియున్న సహోదరులం దల్లినిం జూచి పరమదుఃఖీతుం డై యాత్మగతంబున. 177 
ప్రతిపదార్థం: భీమసేనుండును; తత్‌+వట, వృక్షంబు (క్రిందన్‌= ఆ మజ్జిచెట్టు క్రింద; అధిక, పథిశ్రాంతులు+ఐ= ఎక్కువ 
దారినడకవలన బడలినవాళ్ళయి; పయి, పుట్టంబులు= 'పైగుడ్డలు; పబణుచుకొని= నేలపై పరచి; తమ, బాహు, దండంబులు= 
తమ చేతులు; తలగడలుగా= దిండ్లుగా; నిద్రితులు+అయి= నిద్రపోయినవాళ్ళయి; ఉన్న= ఉండే; సహా+ఉదరులన్‌= 


తోబుట్టువులను; తల్లినిన్‌= తల్లిని; చూచి= కాంచి; పరమ+దుఃఖితుండు+ఐ= మిక్కిలిదుఃఖించినవాడై, ఆత్మగతంబునన్‌= 
తనమనస్సులో. 


తాత్సర్యం: ఎక్కువ దారినడకవలన బడలిక పొందినవాళ్ళయి పై గుడ్డలు పరచుకొని చేతులు దిండ్లుగా పెట్టుకొని 
ఆ మజ్జీచెట్టు (క్రింద ని(ద్రించేసోదరులను, తల్లిని చూచి భీమసేనుడు మిక్కిలి దుఃఖించి తన మనస్సులో. 


క, త్రిభువనసామ్రాజ్యశ్రీ । ప్రభుం డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున 

ట్లభిరూక్షతలంబున ని । ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుం డై, 178 
ప్రతిపదార్థం: (త్రిభువ, సామాజ్యశ్రీ, ప్రభుండు+అగు= ముల్లోకాలసా(మాజ్యలక్ష్మికి ప్రభువైన; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; 
'ప్రాకృతజనున్‌+అట్టు= సామాన్యమానవునివలె; ఇట్టు; అభిరూక్షతలంబునన్‌= మిక్కిలికఠినమైన (ప్రదేశాన; అతి, ఖిన్నుండు+ఐ= 
మిక్కిలి దుఃఖం పొందినవాడై; నిద్రన్‌= నిద్రలో; అభిభూతుండు+అగునె= త్రోసిపుచ్చబడినవాడయ్యాడుగదా. 
తాత్సర్యం: ముల్లోకాలకు (ప్రభువైన ధర్మరాజు సామాన్య మానవునివలె ఈ విధంగా మిగుల దుఃఖం పొంది, 
కఠినమైన ఈ నేలమీద ని(ద్రించటమా! 


విశేషం: అలం: విషమం. 


సీ, కుంతిభోజాధిపుకూ(తురు వసుదేవు | చెలియలు మటియు విచిత్రవీర్యు 
కోడలు కౌరవకులవిభూషణు( డైన । పాండుమహాదేవి పరమధర్మ 
పరు లైన కొడుకులం బడసినయది పుష్ప । సుకుమారతరమూర్తి శుచిపరార్థ్య 
శయనతలంబున శయనించియును నిద్ర | వోవనియది దప్పి. బొంది కటికి 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 665 


ఆ. నేల గుండ్లు లొత్త నిద్ర వోయిన యది; । తల్లికంటె నిద్ర: దగిలి సుతులు 
వాలుమృగము లున్న వన మని వగవక | మఅచియుండి; రేమి మాడ్కి యొక్కొ! 179 


ప్రతిపదార్థం: కుంతిభోజ+అధిపు, కూతురు= కుంతిభోజుడనే పేరుగల రాజుయొక్కకూతురు; వసుదేవు, చెలియలు; 
మణియు; విచిత్రవీర్యు, కోడలు; కౌరవకుల, విభూషణు(డు+ఐన= కౌరవవంశానికి ఆభరణంవంటివాడైన; పాండు మహాదేవి= 
పాండురాజుయొక్క పట్టపురాణి; పరమ, ధర్మపరులు+ఐన= మిక్కిలిధర్మాత్ములైన; కొడుకులను; పడసిన+అది= కన్నట్టిది; 
పుష్ప, పరమ, సుకుమారతర, మూర్తి= పూవుకంటె సుకుమారమైన శరీరం కలది; శుచి, పరార్థ్య, శయన, తలంబునన్‌= 
పరిశుద్దత ముఖ్యమైన పడకమీద; శయనించియును= పడుకొనికూడ; నిద్ర+పోవని+అది= నిద్రపోనిది; దప్పిపొంది= దాహంవేసి; 
కటికినేలన్‌= ఆచ్చాదనంలేని కఠినమైన గట్టి నేలమీద; గుండ్డులు+ఒత్తన్‌= రాళ్ళు ఒత్తుకొంటూ ఉండగా; నిద్ర పోయిన+అది= 
నిద్రపోయింది; తల్లి కంటెన్‌; ని(ద్రన్‌+తగిలి= నిద్రలో చిక్కుకొని; సుతులు= కొడుకులు; వాలు, మృగములు+ఉన్న= 
(క్రూరమృగాలుండే; వనము+అని= అడవి అని; వగవక= విచారింపక; మరచి+ఉండిరి; ఏమి, మాడ్కి+ఒక్కొ= ఏవిధమో కదా! 


తాత్పర్యం: కుంతిభోజునికూతురు, వసుదేవునిచెల్లెలు, విచిత్రవీర్యునికోడలు, పాండురాజుపట్టపురాణి, పరమ ధర్మాత్ము 
లైన కొడుకుల కన్నతల్లి, పూవుకంటె సుకుమారమైన శరీరం కలది, పరిశుభ్రమైన పడకమీద పరుండి కూడ 
నిద్రపోవనిది - అయిన కుంతీదేవి, అలసిపోయి కటికినేలమీద రాళ్ళొత్తుకొంటున్నా నిద్రపోయింది. తల్లికంటె 
గాఢంగా నిద్రలో ఉన్న కొడుకులు ఇది క్రూరమృగాలుండే అడవి అనికూడ ఆలోచించకుండా నిద్రపోతున్నారు. 
ఇదేమి చిత్రమో కదా! 


విశేషం: అలం: విషమం. 


వ. వీరికి నిద్రాభంగంబు సేయనోప6 దమకుం దార మేల్కొని నీళ్ళు ద్రావుదురుగాక!' యని యక్కమలపత్త పుటికల 
నీ ఇృమ్ముగా సంగ్రహించి వెండియుం దనమనంబున. 180 


ప్రతిపదార్థం: వీరికిన్‌; నిద్రా, భంగంబు= నిద్రను చెరచటం; చేయన్‌+ఓపన్‌= చేయలేను; తమకున్‌+తారు+అ= తమకు 
తామే; మేలుకొని; నీళ్ళు; (త్రావుదురు+కాక= తా(గ్రుదురులే అనీ; ఆ+కమల, పత్ర, పుటికల= ఆ తామరాకుదొప్పల్లో; 
నీళ్ళు+ఇమ్ముగా= నీళ్ళు తగురీతిగా; సం(గ్రహించి= కుదించిఉంచి; వెండియున్‌= మరల; తన, మనంబున= తనమనస్సులో. 


తాత్పర్యం: 'వీళ్ళకు నిద్రాభంగం చేయలేను; వీళ్ళు తమంత తామే మేల్కొని నీళ్ళు తాగుతారులే' అని నీళ్ళను 
తగు విధంగా తామరాకుదొప్పల్లో భద్రపరచి మళ్ళీ తనమనస్సులో. 


క. ఖలు. దై ధృతరాష్తుడు పు । త్తులుం దానును గూడి మమ్ము దూరస్థులం గా 
నిలు వెలువరించి లాక్షా | నిలయంబున నునిచె. బాపనిష్టితబుద్దిన్‌. 181 
ప్రతిపదార్థం: ధృతరాష్టు(డు; ఖలు(డు+ఐ= దుర్మార్గుడై; పుత్రులున్‌, తానును; కూడి= కలిసి; మమ్మున్‌; దూరస్టులన్‌+కాన్‌= 


దూరంగా ఉండేవాళ్ళు అగునట్టుగా; ఇలు, వెలువరించి= ఇంటినుండి బయటికి పంపి; పాపనిస్టిత, బుద్దిన్‌= పాపంలో 
ఉంచబడిన బుద్దితో; లాక్షా, నిలయంబునన్‌= లక్కయింటిలో; ఉనిచెన్‌= ఉంచాడు. 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు దుర్మార్గుడై, కొడుకులూ, తానూ కలిసి, మమ్ములను దూరం చేయటానికై ఇంటి నుండి 
బయటికి పంపి దుర్చుద్దితో లక్కయింట్లో ఉంచాడు. 


క. కులపాంసను లై యహితం । బులు సేయుచునుండుచుట్టముల. బొందక యి 
మ్ముల నుండువా(డ పుణ్యుండు, । వలయంగ గ్రామ స్థితైకవృక్షమపోలెన్‌. 182 
ప్రతిపదార్థం: కుల, పాంసనులు+ఐ= వంశనాశనం చేసే వాళ్ళయి; అహితంబులు= అపకారాలు; చేయుచున్‌+ఉండు, 


చుట్టములన్‌= చేస్తూ ఉండే చుట్టాలను; పొందక= చేరక; వెలయంగన్‌= ఒప్పుగ; గ్రామస్థిత+ఏకవృక్షము+అ పోలెన్‌= (గ్రామంలో 
ఉండే ఒకే ఒకచెట్టువలె; ఇమ్ములన్‌= అనుకూలసానాల్లో; ఉండు, వా(డు+అ= ఉండేటివాడే; పుణ్యుండు= పుణ్యాత్ముడు. 


తాత్సర్యం: వంశనాశనం చేసేవాళ్ళయి, అపకారం చేసే దుర్మార్గులైన చుట్టాల చెంత చేరకుండా - (గ్రామంలోని 
ఒకేఒకవృక్షంలా (అది అందరి ఆదరాన్ని పొంది క్షేమంగా ఉంటుంది) తన కనుకూలమైన స్థానంలో ఉండే వాడే 
విశేషం: అలం: ఉపమ. నన్నయకవితలో రుచిరార్థసూక్తి. 


క, పరహితఫలవంతులు సు । స్ట్థిరమూలాన్వితు లపాపధీరతులు పర 
స్పరసంశ్రయమున జీవిం । తురు మనుజులు వనములోని ద్రుమములపోలెన్‌. 183 


ప్రతిపదార్థం: పరహిత, ఫలవంతులు= ఇతరుల మేలునే ఫలంగా కలవాళ్ళు (ఇతరుల మేలుకొరకు ఫలాలను కలిగినవి 
- అని వృక్షపరమైన అరం); సుసిర, మూల+అన్వితులు= మిక్కిలి సిరమైన మూలధనంతోకూడినవాళ్ళు (మిక్కిలి సిరమెన 

వ థి థి థి = ఢాకా 
వేళ్ళతో కూడినవి - అని వృక్షపరమైన అర్థం); అపాప, ధీ, రతులు= పాపబుద్దిలో ఆసక్తిలేనివాళ్ళు (పాపబుద్దిలేనివి - అని 
వృక్షపరమైన అర్థం); మనుజులు; వనములోని= అడవిలోని; ద్రుమములపోలెన్‌= వృక్షాలవలె; పరస్పర, సంశ్రయమునన్‌= 
ఒండొరుల ఆశ్రయంచేత, జీవింతురు= జీవిస్తారు. 


తాత్సర్యం: ఇతరుల మేలు కోరుతూ, సుస్థిరమైన మూలధనం గలిగి, పాపబుద్ది లేని మానవులు - అడవిలో 
ఒకదానితో ఒకటి కలిసి పెనగి ఉండే వృక్షాలవలె కలిసిమెలసి జీవిస్తారు. 


విశేషం: అలం: శ్రేష ఉపమ. ఫలశబ్దానికి “బలి అనే పాఠాంతరం ఉన్నది. అలాగే 'అపాపధీరతులు” అనే దానికి 

“అపారధీయుతులుి, 'అపారధీమతులు, '“అపారధిక్కృతుల్‌ొ అనే పాఠాంతరాలున్నాయి. - శ్రీమదాం[ధ్రమహాభారతసంశోధిత ప్రతి, 

పుట.368. 

వ. అని ధృతరా ష్రుబాంధవంబు నిందించుచు నిబిడాంధకారనీరంధ్రంబు లయిన దిశలు సూచి యున్నంత, జన 
రభసంబు దవ్వుల వీతెంచిన ముందటం బురంబు గలుగవలయు, వీరల మేల్కొనునంతకు నే నిచ్చోట 
నేమరకుండవలయు నని. 184 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; ధృతరాష్ట్ర, బాంధవంబు= ధృతరాషునియొక్క బంధుత్వాన్ని; నిందించున్‌, 

నిబిడ+అంధకార, నీరంధ్రంబులు+అయిన= దట్టమైన చీకటిచేత నిండి సందులేనివైన; దిశలు; చూచి; ఉన్న+అంతన్‌= 
ఉన్నతర్వాత; జన, రభసంబు= జనులసందడి; దవ్వుల, వీతెంచినన్‌= దూరంనుండి వినరాగా; ముందటన్‌, పురంబు= నగరం; 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 667 


కలుగవలయున్‌= ఉండాలి; వీరలు= వీళ్ళు; వేలుకొనునంతకున్‌= మేలుకొనేవరకు; ఏన్‌= నేను; ఈ+చోటన్‌; 
ఏమరక+ఉండవలయున్‌= పరాకు లేక ఉండాలి; అని. 


తాత్పర్యం: అని ధృతరాష్టునితో ఉన్న బంధుత్వాన్ని నిందిస్తూ పూర్తిగా చీకటిపడిన తర్వాత దూరంనుండి జనుల 
సందడి వినిపించగా, ముందువైపు పట్టణ మొకటి ఉన్నదని తెలిసికొని, అయినా తల్లీ, సోదరులూ మేల్కొనేవరకూ 
జా(గత్తగా ఉండాలి అని. 


క ఆ కాననాంతరంబున(। బ్రాకటభుజవిక్రముండు పాండవవజ్ర 
ప్రాకారుండు జాగరమున । శోకమనస్కు. డయి పవనసూనుం డుందెన్‌. 185 


ప్రతిపదార్థం: ఆ, కానన+అంతరంబునన్‌= ఆ అడవినడుమ; ప్రాకట, భుజ, విక్రముండు= (ప్రసిద్దమైన భుజపరాక్రమం 
కలవాడు; పాండవ, వజ్ర, ప్రాకారుండు= పాండవులకు వజ్ర ప్రహరిగోడ అయినవాడు; పవన సూనుండు= వాయుదేవునియొక్క 
కుమారుడు; భీముడు; శోకమనస్కుండు+అయి= దుఃఖమొందిన మనస్సు కలవాడయి; జాగరమునన్‌= మెలకువతో; ఉండెన్‌= 
ఉన్నాడు. 

తాత్పర్యం: ఆ అడవిమధ్య, (ప్రసిద్దమైన బాహుపరాక్రమం కలవాడు, పాండవులకు వ(జ్రప్రహరిగోడవంటివాడు 
అయిన భీముడు దుఃఖంతోకూడిన మనస్సుతో మెలకువగా ఉన్నాడు. 


వ. తత్సమీపంబున బాలసాలతరుషండమండపంబుననుండి హిడింబు( డను నొక్కరాక్షసుండు వారి దవ్వులం 
జూచి మైవెంచి రూక్షకేశంబులు విద్రిచి యావులించి నీల్లి 'నీరసవన్యమృగమాంసఖాదనజాతనిర్వేదనపరుండ నయి 
పెద్దకాలంబునకు మానవమాంసం బాస్వాదింప గంటి' నని తన చెలియలి హిడింబ యనుదానిం బిలిచి యి 
ట్లనియె. 186 

ప్రతిపదార్థం: తత్‌+సమీపంబునన్‌= దానికి దగ్గరగా; బాల, సాల, తరు, షండ, మండపంబునన్‌= లేతవైన మద్దిచెట్టు 
సమూహమనే మండపంలో; ఉండి; హిడింబుండు+అను; ఒక్క, రాక్షసుండు; వారిన్‌= వాళ్ళను - అంటే పాండవులను, 
కుంతిని; దవ్వులన్‌= దూరాన; చూచి; మై+పెంచి= శరీరాన్ని పెద్దదిగా చేసి; రూక్ష, కేశంబులు= కబుకువెం(డ్రుకలు; విద్రిచి= 
విదిల్సి; ఆవులించి; నీల్లి= ఒడలు విరిచికొని; నీరస, వన్య, మృగ, మాంస, ఖాదన, జాత, నిర్వేదన, పరుండును+అయి= 
రుచిలేని అడవి జంతువుల మాంసాన్ని తినటంచేత కలిగిన రోత (ప్రధానంగా కలవాడినై; పెద్ద, కాలంబునకు= చాలాకాలానికి; 
మానవ, మాంసంబు= మనుష్యులయొక్క మాంసాన్ని; ఆస్వాదింపన్‌+కంటిని+అని= రుచి చూడగలిగానని; తన, చెలియలిన్‌= 
తనయొక్క చెల్లెలిని; హిడింబ= హిడింబ అను పేరుగల, దానిన్‌= దాన్ని; పిలిచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అడవి మధ్య పాండవులుండే (ప్రదేశానికి దగ్గరగా మద్దిచెట్ల నడుమ హిడింబు డనే రాక్షసు డొకడు 
వాళ్లను చూచి మేను పెంచి, తన కరకు వెండ్రుకలు విదిలించి, ఆవులించి, నీల్లి, రుచిలేని అడవి జంతువుల 
మాంసం తిని తిని రోత పుట్టిన తనకు చాలా కాలం తర్వాత మానవమాంసం రుచి చూచే అవకాశం కలిగిందని 
చెల్లెలు హిడింబను పిలిచి ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి. 'బాల సాల తరు షండ మండపంబుని అనే దానికి బాల రసాల తరు షండ మండిత 
మంటపంబున - బాల రసాల తరు షండ మండపంబున - ఇత్యాది పాఠాంతరాలు ఉన్నాయి - శ్రీమదాంధ్ర 
మహాభారతసంశోధిత(ప్రతి, పుట. 369. 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇందుల కిమ్మెయిన్‌ మనుజు లెన్న(డు వత్తురె? వత్తురేని యా 

నందము. బొంది నిర్ణయమునన్‌ శయనింతురె? యిట్లు వంటయిల్‌ 

కుందెలు సొచ్చె; వేగ చని కోమలి ! వారల. జంపి తెచ్చి నా 

కొందగ వండి పెట్టుము రసోత్మట మానవ మాంస ఖండముల్‌. 187 
ప్రతిపదార్థం: కోమలి= సుకుమారమైనదానా!; ఇందులకున్‌= ఇక్కడికి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; మనుజులు; 
ఎన్నండు= ఎప్పుడైన; వచ్చుదురె= వస్తారా!; వచ్చుదురు+ఏని= ఒకవేళ వచ్చినప్పటికీ; ఆనందమున్‌; పొంది; నిర్భయమునన్‌= 
భయంలేకుండ; శయనించుదురె= పడుకొంటారా!; ఇట్టు= ఈ విధంగా; వంటయిల్‌= వంట ఇంటిలో; కుందెలు= కుందేలు; 
చొచ్చెన్‌= ప్రవేశించింది; వేగన్‌= వేగంగా; చని= వెళ్ళి; వారలన్‌= వాళ్ళను; చంపి, రస+ఉత్కట, మానవ, మాంస, ఖండముల్‌= 
రుచిలో అధికమైన మానవులయొక్క మాంసపుముక్కలను; నాకు+ఒందగన్‌= నాకు ఒప్పేటట్టు; వలడి; పెట్టుము. 
తాత్సర్యం: 'ఇక్కడికి ఈ విధంగా మానవులు ఎప్పుడైనా వస్తారా! ఒకవేళ వస్తే సంతోషంగా, నిర్భయంగా ఇట్టా 
నిద్రిస్తారా! కుందేలు వంటింట్లోకి వచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళని చంపి మిక్కిలి రుచి గల మానవమాంసఖండాలు 
చక్కగా నాకు వండిపెట్టు' మని హిడింబుడు చెల్లెలితో చెప్పాడు. 


నిశేషం: వంటయిల్‌ కుందెలు సొచ్చె - జాతీయం - అవసరమైనది తానై స్వాధీనమయిం దనటం. నన్నయగారి పాత్రోచిత 
సంభాషణరచనకు ఈ పద్యం చక్కని ఉదాహరణ. 


హిడింబ భీమసేనునిం జూచి మోహించుట (సం. 1-139-1) 


వ. అని పంచిన నదియును నతి త్వరితగతిం జని, ముందటి వారల డాయ శంకించి, యొక్క వృక్షంబు మజువునం 
గొండొక ప్రొ ద్దుండి. 188 
ప్రతిపదార్థం: అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియును= ఆ హిడింబకూడ; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగంగా; 


చని= వెళ్ళి; ముందణు= ముందు; వారలకున్‌= వాళ్ళను; డాయన్‌= సమీపించటానికి; శంకించి= వెనుకాడి; ఒక్క; వృక్షంబు, 
మటువునన్‌= చెట్టుయొక్క చాటున; కొండు+ఒక, (ప్రొద్దు+ఉండి= కొంతసేపు ఉండి; 


తాత్సర్యం: అని హిడింబుడు ఆజ్ఞాపించగా హిడింబ మిక్కిలి త్వరగా వెళ్ళి ముందు వాళ్ళను సమీపించటానికి 
జంకి ఒక చెట్టుచాటున కొంతసేపు ఉండి. 


మ. వనజాతాయతనేత్రు నున్నతబృ్బహద్వక్షస్థలున్‌ సింహసం 
హననుం బాండవసింహమున్‌ హృదయజన్నాకారు నుద్యన్మహా 
శనికల్పస్థిరబాహు( జూచుచు మనోజాతాగ్నిసంజాతవే 
దన యై రాక్షసి కామరూపధర మర్మ స్రీస్వరూపంబుతోన్‌. 189 


ప్రతిపదార్థం: వనజాత+ఆయత, నేత్రున్‌= పద్మాలవలె విశాలమైన నేత్రాలు కలవానిని; ఉన్నత, బృహత్‌, వక్షస్‌+స్టలున్‌= 
ఎత్తెన విశాలమైన రొమ్ము గలవానిని; సింహసంహననున్‌= సింహంవంటి చక్కనినడుము కలవాడిని; హృదయ, జన్మ+ఆకారున్‌= 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 669 


మనస్సునుండి పుట్టినవాడైన మన్మథునిఆకారంవంటి ఆకారం కలవాడిని; ఉద్యత్‌+మహత్‌+అశని, కల్ప, స్టిరబాహున్‌= 
(ప్రకాశించేగొప్పవజ్రాయుధంతో సమానమైన దృఢమైన చేతులుగలవాడిని; పాండవ, సింహమున్‌= పాండవులలో ్రేష్టుడిని- 
భీముణ్ణి; చూచుచున్‌= చూస్తూ; రాక్షసి= హిడింబ; మనో, జాత+అగ్ని, సంజాత, వేదన, ఐ= మన్మథాస్నివలన పుట్టిన బాధ 
కలదై; కామ, రూప, ధర= ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించేది - రాక్షసి హిడింబ; మర్త్య (స్తీ, స్వరూపంబుతో న్‌= 
మానవకాంతరూపంతో; 

తాత్పర్యం: పద్మాలవలె విశాలమైన నేత్రాలు; ఎత్తైన విశాలమైన వక్షస్థలం, సింహంవంటి సన్నని నడుంతోకూడిన 
చక్కని శరీరం, మన్మథునివంటి అందం, వజ్రాయుధంవంటి దృఢమైన బాహువులు కల భీమసేనుడిని హిడింబ 
చూచి, మోహించి, కామరూపం ధరించి, మానవకాంతరూపంతో. 


విశేషం: అలం: ఉపమ. ఈఘట్టంలో ఆకర్షించిన భీమసేనుని రూపవర్లనకు మత్తేభవృత్తం, ఉదాత్తరమణీయశైలి ఎంతో 
ఉచితంగా ఉన్నాయి. మాధుర్యంతో, ఓజస్సుతో కూడిన ఈ రచన హిడింబకు, మనోహరుడు, మహావీరుడయిన భీమునికి 
తగినట్టున్నది. 

౧ 


క. వితత బహురత్నరుచిశో | భితభూషణములు వెలుంగ, బెడంగగగు నవపు 

ప్పెితజంగమలతక్రియ ను । నృతకుచ సనుదెంచె. బవననందను డాయన్‌. 190 
ప్రతిపదార్థం: ఉన్నత కుచ= ఎత్తైన రొమ్ములు కలది - హిడింబ; వితత, బహు, రత్న, రుచి, శోభిత, భూషణములు= 
గొప్పవై అనేకాలైన రత్నకాంతులచేత (ప్రకాశిస్తున్న సొమ్ములు; వెలుంగన్‌= (ప్రకాశించగా; నవ, పుష్పిత, జంగమ, లత, (క్రియన్‌= 


క్రొత్తగా పుష్బించిన నడతీగవలె; పవన, నందనున్‌= వాయుపుత్రుడైన భీమసేనుడిని; డాయన్‌= సమీపించటానికి; చనుదెంచెన్‌= 
వచ్చింది. 


తాత్పర్యం: హిడింబ రత్నకాంతులతో శోభిల్లే సొమ్ములు ధరించి, (క్రొత్తగా పుష్పించిన నడతీగవలె భీమసేనుని 
దగ్గరకు వచ్చింది. 


విశేషం: అలం: ఉపమ. ఉన్నత బృహద్వక్షస్సలుడైన భీమసేనునికి దీటైన నాయిక ఉన్నతకుచ అయిన హిడింబ అని 
చమత్కారం. పూలు విరగబూసిన జంగమ లత పవనతనయుడిని సమీపించిందనటంలో భావుకమైన సౌందర్యం ఉన్నది. 
పూలతీవెయొక్క యౌవనసౌగంధ్యాన్ని గాలి వహిస్తాడని వస్తుధ్వని. 


క. రమణి నిజభ్రాత్భనియో | గము6 దలంపక యపుడు భీము గదిసె6; బతిస్నే 
హమ కామినులకు బలవం । తము; పెటినెయ్యములు వేయు! దత్సద్భశములే? 191 


ప్రతిపదార్థం: రమణి= ఆ కాంత; నిజ, భ్రాతృ, నియోగమున్‌= తన అన్నయొక్క ఆజ్ఞను; తలపక= ఆలోచించక- మరచి; 
అపుడు; భీమున్‌; కదిపెన్‌= చేరుకొన్నది; కామినులకున్‌= కాంతలకు; పతిస్నేహము+అ= భర్తమీది(పేమే; బలవంతము= 
బలమైనది; పెజ, నెయ్యములు= తక్కిన (ప్రేమలు; వేయున్‌= వెయ్యి అయినా, తత్‌+సదృశములే= దానితో సమానాలా? 


తాత్సర్యం: హిడింబ తనఅన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకొన్నది. కాంతలకు భర్తమీది స్నేహమే బలమైనది. 
తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు. 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. ఇట్లు మన్మథవ్యధాశిథిలితమానమానస యయి తనయొద్దకు వచ్చుదానిం బవమానసూనుం డవమాన 
పూర్వకంబున 'నీ వెందులదాన? వింతప్రొ ద్దిందుల కేల వచ్చి? తెటవోయె? దెడ గలిగి పొ' మ్మనిన విని హిడింబ 
యి ట్లనియె. 192 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మన్మథ, వ్యధా, శిథిలిత, మాన, మానస+అయి= మన్మథబాధచే పోగొట్టబడ్డ 
అభిమానంగల మనస్సుగలదై; తన, ఒద్దకున్‌= తనదగ్గరికి; వచ్చు, దానినన్‌= వస్తున్న హిడింబను; పవమాన, సూనుండు= 
వాయుదేవునియొక్క కుమారుడు; అవమాన, పూర్వకంబునన్‌= అవమానం ముందు కలిగేట్టుగా; నీవు; ఎందుల, దానవు= 
ఎక్కడి దానివి; ఇంత, (ప్రొద్దు= ఇంత, పొద్దు పోయినతర్వ్యాత - అంటే ఇంతరాత్రివేళ; ఇందులకున్‌= ఇక్కడికి; ఏల, వచ్చితి= 
ఎందుకు వచ్చావు; ఎట+పోయెదు= ఎక్కడికి పోతున్నావు; ఎడ, కలిగి= దూరంగా; పొమ్ము+అనినన్‌= పో అనగా; విని; 
హిడింబ = హిడింబ; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: మన్మథబాధచేత అభిమానాన్ని కోల్పోయి తన దగ్గరకు వచ్చే హిడింబను చూచి భీముడు అవమాన 
పూర్వకంగా 'నీవు ఎక్కడిదానవు; ఇంతరాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు; దూరంగా తొలగిపో అని అనగా 
హిడింబ అతనితో ఇట్టా అన్నది. 


క. జననుత ! యేను హెడింబుం । డను రక్కసుచెలియలం బ్రియంబున నిను జూ 

చినయప్పటంగోలెను గడు | మనోభవనిపీడ్యమానమానస నయితిన్‌. 193 
ప్రతిపదార్థం: జన, నుత= (ప్రజలచేత కొనియాడబడేవాడా!; ఏను= నేను; హిడింబుండు+అను; రక్కసు, చెలియలన్‌= 
రాక్షసునియొక్క చెల్లెలిని; ప్రియంబునన్‌= (ప్రేమతో; నినున్‌= నిన్ను; చూచిన+అప్పటన్‌, కోలెన్‌= చూచినప్పటినుండి; కడు= 
మిక్కిలి; మనోభవ, నిపీడ్యమాన, మానసను+అయితిన్‌= మన్మథునిచేత ఎక్కువగా బాధింపబడే మనస్సు గల దానిని 
అయ్యాను. 
తాత్సర్యం: జనులచేత కొనియాడబడేవాడా! నేను హిడింబుడనే రాక్షసుడికి చెల్లెలిని. నిన్ను చూచింది మొదలు 
మన్మథబాధకు గురిఅయ్యాను. 


క. నాకుంబతి వయిన నిన్నుం । జేకొని మాయన్న యెగ్గుసేయక కాచున్‌; 
నాకు మణీ నీవ పతివి గు । ణాకర యి జ్ఞన్మమున మహాస్నేహమునన్‌. 194 
ప్రతిపదార్థం: నాకున్‌; పతివి= భర్తవు; అయినన్‌= అయితే; మా+అన్న; నిన్నున్‌+చేకొని= తీసికొని - అంటే నిన్ను 


తనవానినిగా భావించి; ఎగ్గు+చేయక= కీడుచేయక; కాచున్‌= రక్షిస్తాడు; గుణ+ఆకర= మంచిగుణాలకు స్థానమైనవాడా! 
ఈ+జన్మమునన్‌; మన, స్నేహమునన్‌= మిక్కిలి (ప్రేమచేత; నీవు+అ= నీవే; నాకున్‌; మణీ; పతివి= భర్తవు. 


తాత్సర్యం: నీవు నాకు భర్త వైతే మా అన్న నిన్ను తన వాడినిగా స్వీకరిస్తాడు. కీడుచేయకుండా నిన్ను కాపాడుతాడు. 
అమిత ప్రేమచేత ఈ జన్మలో నువ్వే నాకు భర్తవు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 671 


నిశేషం: హిడింబ జన్మచే రాక్షసవనిత. కాని, ఉత్తమ మానవలక్షణాలతో కూడుకొన్న పతివ్రత. హాస్యానికై అబద్దం పలకదు. 
ఆమె భీముడిని చూచింది. మన్మథభావానికి గురిఅయింది. అయినా, ఆమె భీముడిని కామంతో చంచలదృష్టితో చూడలేదు. 
అతడే ఆమెకు జన్మంతా భర్తగా ఉండాలని భావించింది. అతనికొరకు తన అన్నను వదలివేయటానికికూడా వెనుకాడలేదు. 
జనానంతర సౌహృదాల జాగృతివలన భీముడిని భర్తగా కోరిన ఉత్తమఇల్లాలు హిడింబ. పాండవులకు ప్రథమ సంతతిని 
ప్రసాదించబోయే ఆ పాత్రను నన్నయ ఉదాత్తంగా పోషించాడు. 


చ. ఉటి(డు సురేంద్రు నైన బలియుండు హిడింబుండు వానిబారికిన్‌ 
వెబివనివారలుం గలరె? వీరలు ముంద రెజుంగ రక్కటా! 
యెటింగిరయేని యిట్లు దమయిండులనుండిన యట్లు మెచ్చ కే 
మటి శయనింతురే; కడు( బ్రమాదము సేసిరి బుద్ధిహీను లై. 195 


ప్రతిపదార్థం: బలియుండు= బలవంతుడైనవాడు; హిడింబు(డు; సుర+ఇం(ద్రున్‌+ఐన= దేవేంద్రుడి నైనా; ఉజండు= 
లెక్కపెట్టడు; వాని, బారికిన్‌= వాని హింసకు; వెజువని, వారలున్‌= భయపడనివారు; కలరె= ఉన్నారా!; వీరలు= వీరు; 
అక్కటా= అయ్యా!; ముందర+ఎణు(గరు= ముందుగా తెలియరు; ఎతిగిర+ఏని= తెలిసికొని ఉంటే; ఇట్టు= ఈ విధంగా; 
తమ, ఇండులన్‌= తమయొక్క ఇండ్లల్లో; ఉండిన+అట్టు = ఉన్నవిధంగా; మెచ్చక+ఏ= లెక్కచేయకే; మణీ; శయనించుదురె= 
పడుకొంటారా; కడు, బుద్ది, హీనులు+ఐ= చాలాబుద్దిలేనివారై; కడు= మిక్కలి; (ప్రమాదము= పొరపాటు; చేసిరి. 
తాత్సర్యం: హిడింబుడు బలవంతుడు. దేవేంద్రుడినికూడా లెక్కపెట్టడు. అతనిదెబ్బకు భయపడని వాళ్ళు లేరు. 
అయ్యో! వీళ్ళకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే ఈ విధంగా తమ ఇండ్లలో ఉన్నట్టు ఇతడిని లెక్కచేయకుండా 
ఇట్లా పడుకొంటారా! బుద్దిహీనులై పెద్దపొరపాటు చేశారు. 


విశేషం: 'ఉజడు సురేంద్రు నైని అనే దానికి ఉజుకు సురేం[ద్రుడైని' అనే పాఠాంతరం ఉంది. 


వ. “ఇది హిడింబువనంబు; దీనం జొచ్చి వెలువడుట జముకుత్తుక( జొచ్చి వెలువడునట్ల; యాతం డింతకు వచ్చు; 
వీరితోడి దేమి; నీవు నాకు. బతి వై ప్రాణంబు రక్షించుకొని నావలన నిష్టోపభోగంబు లందు; మేనును గామచారిణిని; 
నీ కిష్టం బైన చోటికి నిన్ను! దోడ్కొనిపోవనేర్తు ననిన దానికి భీముం డి ట్లనియె. 196 


ప్రతిపదార్థం: ఇది; హిడింబు, వనంబు= హిడింబునియొక్క అడవి; దీనిన్‌+చొచ్చి= దీనిలో (ప్రవేశించి; వెలువడుట= 
బయటపడటం; జము, కుత్తుకన్‌= యముడియొక్క గొంతులో; చొచ్చి= ప్రవేశించి; వెలువడునట్టు+అ= బయటికి వచ్చినట్లే; 
అతండు= హిడింబుడు; ఇంతకున్‌= ఇంతలో; వచ్చున్‌= రానున్నాడు; వీరితోడిది+ఏమి= వీళ్ళతో ఏం పని; నీవు; నాకున్‌; 
పతివి+ఐ= భర్తవై; (ప్రాణంబు; రక్షించుకొని; నావలనన్‌; ఇష్టాఉపభోగంబులు+అందుము= ఇష్టమైన సుఖాలు అనుభవించుము; 
ఏనును= నేనుకూడ; కామ, చారిణిన్‌= ఇచ్చ వచ్చిన చోటికి పోయేదాన్ని; నీకు+ఇష్టంబు+ఐన, చోటికిన్‌; నిన్నున్‌+తోడ్కొని= 
నిన్ను తీసుకొని; పోవనేర్తున్‌= పోగలను; అనినన్‌= అనగా; దానికిన్‌= హిడింబకు; భీముండు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'ఇది హిడింబాసురుడి అడవి. దీంట్లో (ప్రవేశించి బయటికి పోవటం యముడి కుత్తుకలో (ప్రవేశించి 
బయటపడటమే. ఇప్పుడే హిడింబుడు రాబోతున్నాడు. తక్కినవాళ్లసంగతి మన కెందుకు? నీవు నాకు భర్తవై 
ప్రాణాలు రక్షించుకొని నావలన కోరినసుఖాలు అనుభవించుము. నేను కోరినచోటికి పోగలదాన్ని. నీ కిష్టమైన చోటికి 
నిన్ను తీసికొని పోతాను" అని అనగా హిడింబతో భీముడు ఇట్టా అన్నాడు. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: అలం: ఉపమ. 


క. విను బేల! యెట్టికష్టుడుం। దన పురుష గుణంబు పెడంగం దల్లిని దోయబు 
ట్టినవారి విడిచి రాగం । బునం జపల స్త్రీ సుఖంబు. బొందునె చెపుమా. 197 


ప్రతిపదార్థం: విను= వినుము; బేల= అమాయకురాలా; ఎట్టి, కష్టుండున్‌= ఎటువంటి నీచుడైనా; తన, పురుషు గుణంబు+చెడం 
గన్‌= తన పురుష లక్షణం చెడిపోయేటట్లు; తల్లిని; తోన్‌+పుట్టినవారిన్‌= సోదరుల్ని; విడిచి; రాగంబునన్‌= మోహంచేత; చపల, 


స్తీ, సుఖంబున్‌= నిలుకడలేని ్రీవలనిసుఖాన్ని; పొందునె, చెపుమా= పొందుతాడా! చెప్పుము. 


తాత్సర్యం: అమాయకురాలా! ఎంతటి నీచపురుషుడైనా తనపురుష లక్షణం పోగొట్టుకొని - తల్లిని, తోబుట్టువులను 
వదలి మోహంలో పడి చంచలమైన (స్తీసుఖాన్ని పొందుతాడా! చెప్పుము. 


విశేషం: 'బేల!', 'చపల ప్రీ సుఖంబు” అనే రెండు శబ్ద్బప్రయోగాల శక్తివలన ప్రతీయమానమయ్యే ధ్వని ఈ పద్యంలో ప్రాణం. 
వనంలో (ప్రవేశించి సుఖంగా నిద్రిస్తున్న ధర్మజాదులను బుద్దిహీనులనుగా భావించే హిడింబ, భీమునికి అమాయకురాలుగా 
అనిపించింది. మనసులో మెరసిన మదనభావానికి బానిస అయి అప్పులను వదలుకొనే లక్షణం చపల స్త్రీలకు సహజం. ఆమె 
భర్త మీదకూడ చపల ప్రణయమే కలిగిఉంటుందని భీముని వ్యాఖ్య. అందువలన ఇకపై హిడింబ తాను బేల కాదనీ, చపల 
కాదనీ మాటలతో, చేతలతో నిరూపించుకొని తనగాఢమైన (ప్రేమను చాటుకొంది. భీముడు తాను (ప్రొఢుడననీ, బంధుప్రీతి 
కలవాడననీ చెప్పుకొన్నాడు. హిడింబాభీముల (ప్రవృత్తులు విరుద్దాలని భీముని భావనం. (సంపా.) 


వ. అనిన విని హెడింబ వీరి “నందటి రక్షించుట నీకు బ్రియం బేని య ప్పురుషాదుండు రాకుండ ముంద వీరి 
నెత్తుకొని పోయెద; వీరల( బ్రబోధింపు' మనిన భీముం డి ట్లనియె. 198 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; హిడింబ; వీరిన్‌+అందణన్‌= వీళ్ళను అందరినీ; కాపాడుట= రక్షించుట; నీకు; 
'ప్రియంబు+ఏని= ఇష్టమైతే; ఆ+పురుషాదుండు= ఆ మనుష్యులను తినేవాడు - ఆ రాక్షసుడు; రాకుండన్‌, ముంద= రాక; 
ముందుగానే; వీరిన్‌= వీళ్లను; ఎత్తుకొని, పోయెదన్‌; వీరలన్‌+(ప్రబోధింపుము= వీరిని మేల్కొనుపుము; అనినన్‌= అనగా; 
భీముండు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “వీరి నెత్తుకొని పోయెద' అనిన విని హిడింబ భీమునితో “వీ ళృందరిని రక్షించటం నీ కిష్ట మైతే 


య్‌ 


నరమాంసభక్షకుడైన ఆ రాక్షసుడు రాకముందే వీళ్ళను మేల్కొలుపుము" అనగా భీముడు ఇట్లా అన్నాడు. 
విశేషం: సతికి తోబుట్టువుకోరికకంటె కట్టుకొన్నవాడిఇష్టమే ఎక్కువ అని వ్యంగ్యంగా హిడింబ చెప్పింది. 


తే. అధికవీరుండు రక్కసు€ డరుగుదెంచు । నని మనంబున భయమంది వనజనేత్ర! 
వీరిసుఖసుప్తులై యున్నవారి నిద్ర । సెడంగ బోధింప నోప; నాకడిమి వినుము. 199 


ప్రతిపదార్థం: వనజ, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా!; అధిక వీరుండు= మేటివీరుడు; రక్కసుండు; అరుగు 
దెంచున్‌+అని= వస్తాడని; మనంబునన్‌, భయము+అంది= భీతి చెంది; సుఖ, సుప్తులు+ఐ+ఉన్నవారి= సుఖంగా నిద్రిస్తున్న 
వాళ్ళయిన వాళ్ళని; వీరిన్‌= వీళ్ళని; నిద్ర+చెడంగన్‌= నిద్ర చెడిపొయ్యేటట్టు; బోధింపన్‌+ఓపన్‌= మేల్కొలుపలేను; నా, కడిమి= 
నా యొక్కబలం; వినుము. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 673 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కలదానా! మేటి వీరుడైన ఒక రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న 
వీళ్ళను నిద్ర చెడిపొయ్యేటట్టు మేల్కొలుపలేను. నా బలాన్నిగూర్చి వినుము. 


విశేషం: 'కన్యా వరయతే రూపం” అనే న్యాయంతో భీముడిని మనోహరరూపాన్ని చూచి అతడిని వలచింది హిడింబ. పరుల 
ఆధిక్యాన్ని తన యెదుట కీర్తిస్తే సహించలేని ఆత్మాభిమానం గల మహావీరుడు భీముడు. అయితే అతడు స్వభావంచేత 
ఉద్దతుడు. తన పరా(క్రమాదులను తానే కీర్తించకొనబోతున్నాడు. అతని మాటలవలన భీమునికి రూపానికి అనువైన 
పారుషంకూడా ఉన్నదని హిడింబకు తెలుస్తుంది. (సంపా. 


ఉ. క్రచ్చజ నొక్కరక్కసుండ కాండు సురాసురులెల్ల నొక్కటై 
వచ్చిన నీవ చూడగ నవార్యబలోన్నత్రి.జేసి వారలన్‌ 
వ్రచ్చి వధింతుగాక; యిటు వచ్చి శ్రమంపడియున్న నిచ్చట 
న్యెచ్చగువీరి దైన సుఖనిద్రకు భంగము సేయనెర్తునే. 200 


ప్రతిపదార్థం: క్రచ్చు+అజన్‌= మాంద్యము - మెల్లదనం - తొలగేటట్టుగా - అంటే వేగంగా; ఒక్క, రక్కసుండు+అ, కా( 
డు= ఒక్కరాక్షసుడు మాత్రమే కాదు; సుర+అసురులు+ఎల్లన్‌= దేవతలు, రాక్షసులు అందరు; ఒక్కటి+ఐ= ఏకమై; 
వచ్చినన్‌= వచ్చినప్పటికీ; ఈవు+అ= నీవే; చూడగంన్‌= చూస్తుండగా; అవార్య, బల+ఉన్నతిన్‌+చేసి= అడ్డుకొన సాధ్యం కాని 
బలంయొక్క ఆధిక్యంతో; వారలన్‌=వాళ్లను; (వ్రచ్చి= చీల్చి; వధింతున్‌+కాక= చంపుతాను కాని; ఇటు, వచ్చి= ఈ విధంగా 
వచ్చి; (శ్రమంపడి= అలసట పొంది; ఉన్నన్‌=ఉండగా; ఇచ్చటన్‌= ఇక్కడ; మెచ్చు+అగు= మెచ్చుకోదగిందైన; వీరిది+అగు= 
వీళ్ల; సుఖ, ని(ద్రకున్‌= సుఖమైన నిద్రకు; భంగము= ఆటంకం; చేయనేర్తునే= కలిగిస్తానా! 


తాత్సర్యం: వేగంతో ఒక్క రాక్షసుడే కాదు దేవదానవులంతా ఏకమై వచ్చినా, నీవు చూస్తుండగా అపారబలంతో 
వాళ్ళను చీల్చి చంపుతాను. కాని, ఈ విధంగా వచ్చి అలసటచెంది సుఖంగా నిద్రించే వీళ్ళని ద్రకు భంగం 
కలిగిస్తానా? 


విశేషం: పరపరా(క్రమ వర్లనంవలన ఏర్పడిన సాహంకార(క్రోధంతో ఆత్మ(ప్రశంసారూపమైన ప్రతాపోక్తులు పలకటం భీమపాత్రకు 
సహజం. క్రోధభాద్రమైన ఉత్సాహభావాన్ని దీప్తరసత్వం కల ఉజ్జలవాక్యాలలో వ్యక్తంచేసిన భీముడిమాటలను కాంతిగుణంలో 
ప్రకాశింపచేయటం నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వ లక్షణం. (సంపా.) 


వ. 'పెక్కులు వలుకక యారక్కసురా( బనుపు' మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు 
హెడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి. 201 


ప్రతిపదార్థం: పెక్కులు+పలుకక= ఎక్కువమాటలాడక; ఆ, రక్కసున్‌, రాన్‌+పనుపుము= ఆ రాక్షసుడిని వచ్చేట్టు పంపుము; 
అని= ఆ ప్రకారం; భీమసేనుండు; విజృంభించి; పలుకుచు+ఉన్న+అంతన్‌= పలుకుతూ ఉండే సమయంలో; అట హిడింబుండు= 
హిడింబాసురుడు; హిడింబ; మసలుటకు= ఆలస్యం చేయటానికి; మహా+(క్రోధ+అనల, జ్వలిత, చిత్తుండు+అయి= మిక్కిలి 
కోపమనే నిప్పుచేత మండుతున్న మనస్సుకలవాడై. 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎక్కువగా మాట్లాడక ఆ రాక్షసుడిని ఇక్కడికి పంపు” మని భీమసేనుడు పెచ్చుపెరిగి పలుకుతుండగా 
- అక్కడ హిడింబుడు, హిడింబ ఆలస్యం చేసినందుకు మిక్కిలి కోపించి. 


సీ. కాలమేఘంబునుబోలె విశాల మై । నీల మై దేహంబు గ్రాలుచుండ 
ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంష్ట్రలు | మెబివంగ( బండులుC గొటికి పెలుచ 
నతిరోషలోహెితాయతవృత్తనేత్రముల్‌ । దిరుగంగ6 బెట్టుచు. బరుషకేశ 
జాలంబు గాడ్పున6 దూలంగ( గాలోప । మాను. డై చనుదెంచి మానుషాదు6 


ఆ. దనుజం జూచి 'కష్టమనుజుల( గూడి నా । పనుపు సేయకుండ( జనునె నీకు? 

ననుచు నుదరిపలుక విని హిడింబయు. గడు । వెజిచి భీమసేను మటువు సొచ్చె. 202 
ప్రతిపదార్థం: కాల, మేఘంబును+పోలెన్‌= నల్లనిమేఘంవలె; విశాలము+ఐ; నీలము+ఐ= నీలిరంగు గల దేహంబు; 
క్రాలుచున్‌+ఉండన్‌= ఒప్పుతూ ఉండగా; ఘన, తటిత్‌+లతల+అట్టు= మేఘంలోని మెరుపుతీవలవలె; ఎనిమిది, దంష్ట్రలు= 
ఎనిమిదికోరలు; మెజవంగన్‌= ప్రకాళిస్తుండగా; పెలుచన్‌= గట్టిగా; పండులు= పండ్లు; కొటికి, అతి, రోష లోహిత+ఆయత, 
వృత్త, నేత్రముల్‌= మిక్కిలికోపంతో ఎజ్జనై, నిడుపులై గుండ్రనివైన కన్నులు; తిరుగంగన్‌+పెట్టుచున్‌= తిప్పుతూ; పరుష, కేశ, 
జాలంబు= బిరుసైన వెండ్రుకల సమూహం; గాడ్సునన్‌= గాలిచేత; తూలంగన్‌= కదలగా; కాల+ఉపమానుండు+ఐ= యమునితో 
పోల్చదగినవాడై; చనుదెంచి= వచ్చి; మానుషాదుండు= మానవమాంసం తినేవాడు-రాక్షసుడు; అనుజన్‌= తోబుట్టువును - 
చెల్లెలిని; చూచి; కష్ట, మనుజులన్‌+కూడి= నీచులైన మానవులతో కూడి; నా, పసుపు+చేయకుండన్‌= నాయొక్క ఆజ్ఞను 
పాటించకుండటం; నీకున్‌; చనునె= తగునా; అనుచున్‌= అని అంటూ; ఉదరి= పైకెగసి; పలుకన్‌= మాటాడగా; విని=ఆలకించి; 
హిడింబయున్‌; కడున్‌= మిక్కిలి; వెజచి= భయపడి; భీమసేను, మణజువు+చొచ్చెన్‌= భీమునిచాటుకు వెళ్ళింది. 
తాత్సర్యం: నల్లనిమబ్బువంటి పెద్దదేహంతో, మేఘంలోని మెరపు తీగలవంటి ఎనిమిదికోరలతో, గట్టిగా పండ్డుకొరికి; 
కోపంతో ఎర్రబడి, నిడుపులై, గుం[డ్రనివైన కళ్ళు తిప్పుతూ, బిరుసువెండ్రుకలు గాలికి కదులుతూ ఉండగా - 
యముడివంటిరాక్షసుడు హిడింబుడు వచ్చి, చెల్లెలిని చూచి 'నీవు నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ త్రోసిపుచ్చటం 
తగునా?" అని గద్దించి పలుకగా హిడింబ మిక్కిలి భయపడి భీమునిచాటుకు వెళ్ళింది. 


విశేషం: అలం: ఉపమ. 
భీమసేనహిడింబాసురుల యుద్దము (సం.1-141-15) 

వ. అంత, 203 
తాత్సర్యం: అప్పుడు. 
ఉ. పన్నగవైరి విక్రముండు పాండవ సింహము దాని జూచి 'మీ 

యన్నను నన్ను. జూడుము భయంపడకుండుమి యంచు, వాని న 

త్యున్నతి( దాతి రాక్షస! వధోచిత! నీ బల గర్వ మేదగా 

నిన్ను వధించి యివ్వనము నెట్టన చేసెద నిరయంబుగన్‌'. 204 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 675 


ప్రతిపదార్థం: పన్నగవైరి, విక్రముండు= పాములకు శత్రువైన గరుడునివంటి పరాక్రమం కలవాడు; పాండవ, సింహము= 
పాండవులలో శ్రేష్టుడు - భీముడు; దానిన్‌= ఆ హిడింబను; చూచి, మీ, అన్నను; నన్నున్‌, చూడుము; భయంపడక+ఉండుము= 
భయపడకుండా ఉండు; అంచున్‌= అనుచు; వానిన్‌= ఆ హిడింబాసురుని; అతి+ఉన్నతిన్‌= పెద్దఎత్తున; తాంకి= ఎదుర్కొని; 
రాక్షస= ఓ రాక్షసుడా!; వధ+ఉచిత= చంపదగినవాడా!; నీ, బల, గర్వము+ఏదంగాన్‌= నీ యొక్క బలంయొక్క పొగరు 
నళించేటట్టుగా; నిన్నున్‌; వధించి= చంపి; ఈ+వనమునన్‌= ఈ అడవిని; నెట్టన= తప్పనిసరిగా; నిర్‌+భయంబుగన్‌= 
భయంలేని దానినిగా, చేసెదన్‌= చేస్తాను. 

తాత్సర్యం: గరుత్మంతునివంటి పరాక్రమం కల భీముడు, ఆ హిడింబతో -'మీ అన్నను, నన్ను చూడుము. 
భయపడకుము” అని పలికి ఆ హిడింబాసురుని పెద్దఎత్తున ఎదుర్కొని “రాక్షసా! నీవు చంపదగినవాడివి; నీ 
బలగర్వం నశించేటట్టు నిన్ను చంపి, ఈ అడవిని తప్పక భయం లేని దాన్నిగా చేస్తాను” అన్నాడు. 


విశేషం: హిడింబునికి భయపడి భీముని అండజేరింది-హిడింబ. భీముడిబాధ్యత పెరిగింది. తన బలానికీ హిడింబుడి 
బలానికీ గల భేదాన్ని చూడటానికి ఆమెను అక్కడే నిలవబడుమన్నాడు-భీముడు. 'తొలగిపొమ్ము' నుండి 'భయపడకుండా 
నిలిచిచూడు' అన్నంతవరకు మాట మారింది. ఆ మార్పుకు అభిమానమే కారణం, కాని భీమునికి ఆమెపట్ట కలిగిన వలపు 
కాదు. ఏమైనా వైముఖ్యంనుండి సౌముఖ్యంవరకు దిగేటట్టు భీముడిని ఆకట్టుకొనగలిగింది హిడింబ. (సంపా.) 


క. 'చక్కనగు' మనిన రక్కసు(। డక్కజముగం బెరి(గి 'యియ్యయగు నిప్పుడు, నీ 

యుక్కును బీరము( జూచెద(। జిక్కక నిలు మనుచు( గడు విజృంభించి వడిన్‌. 205 
ప్రతిపదార్థం: చక్కనగుము= చక్కగా, నిలువు; అనినన్‌= అనగా; రక్కసుండు; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; పెరిగి= 
విజృంభించి; ఇయ్య+అగున్‌= అంగీకారమవుతుంది; ఇప్పుడు; నీ+ఉక్కును= నీయొక్క బలాన్ని; బీరమున్‌= పరాక్రమాన్ని; 
చూచెదన్‌= చూస్తాను; చిక్కక= వెనుదీయక; నిలుము; అనుచున్‌= అంటూ; కడున్‌= మిక్కిలి; విజృంభించి= పెచ్చుపెరిగి; 
వడిన్‌= వేగంగా. 
తాత్సర్యం: 'చక్కగా నిలువు" మనగానే రాక్షసుడు ఆశ్చర్యకరంగా విజృంభించి, సరే, అని 'నీ బల పరాక్రమాలను 
చూస్తాను గాక! వెనుదీయక నిలబడు” అని పెచ్చుపెరిగి వేగంగా. 
క. చే సమరికొంచు( బొడువంగ | డాసినం దద్దుజముతోన డగ్గబింగ జయో 

ద్ధాసి యయి పట్టికొనియె మ । హాసత్తుండు భీమసేను( డమ్మనుజాదున్‌. 206 
ప్రతిపదార్థం: చే, సమరికొంచున్‌= చేయి చరుచుకొంటూ; పొడువ(గన్‌= కొట్టడానికి; డాసినన్‌= నమీపించగా; 


మహాసత్తుండు= మిక్కిలి బలం గలవాడు; భీమసేనుడు, జయ+ఉత్‌+భాసి+అయి= విజయంతో మిక్కిలి ప్రకాశించేవాడై; 
ఆ+మనుజాదున్‌= ఆ రాక్షసుడిని; తత్‌+భుజముతోన, డగ్గణంగన్‌= ఆ భుజంతోగూడ దగ్గరగా; పట్టుకొనియెన్‌. 


తాత్సర్యం: చేయి చరచి కొట్టటానికి మీదికి రాగా, మహాబలవంతుడైన భీముడు గెలుపు పొంది వెలిగేవాడై ఆ 
రాక్షసుణ్ణి వాడిచేతితోసహా దగ్గరగా పట్టుకొన్నాడు. 
క, 'నిరుపద్రవసుఖనిద్రా । నిరతాత్మకు లయిన వీరినిద్రకు నస్మ 

చ్చరణభుజఘాతశబ్దం । బరుదుగ విఘ్నంబు సేయు” నని వగచి మదిన్‌. 207 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిర్‌+ఉపద్రవ, సుఖ, నిద్రా, నిరత+ఆత్మకులు+అయిన= హానిలేని సుఖమైన నిద్రలో తగిలిన మనస్సు 
కలవాళ్ళయిన; వఏరి+ని(ద్రకున్‌; అస్మత్‌+చరణ, భుజ, ఘాత, శబ్దంబు= మాయొక్కకాళ్ళయొక్క చేతులయొక్క దెబ్బలధ్వని; 
అరుదుగన్‌= ఆశ్చర్యంగా; విఘ్నంబు+చేయున్‌+అని= ఆటంకం కలిగిస్తుందని; మదిన్‌= మనస్సులో; వగచి= బాధపడి. 


తాత్సర్యం: భంగం లేని సుఖనిద్రలో ఉండే వీళ్ళనిద్రకు, తమకాళ్ళచేతుల దెబ్బల ధ్వని ఆటంకం కలిగిస్తుందని 
మనసులో బాధపడి. 


క. వడముడి యారక్కసు న । య్యెడ కష్టధనుప్రమాణ మెడ గలుగం నె 
వ్వడి నీడ్దె నల్పమృగమును । విడువక గజవైరి యీడ్డువిధమున. బెలుచన్‌. 208 
ప్రతిపదార్థం: వడముడి= భీముడు; ఆ రక్కసున్‌; ఆ+ఎడకున్‌= ఆ (ప్రదేశానికి; అష్ట, ధనుః ప్రమాణము= ఎనిమిది 


విండ్లకొలత; ఎడ+కలుగంగన్‌= దూరం ఉండేటట్టు; నెజ+వడిన్‌= మిక్కిలి వేగంతో; గజవైరి= ఏనుగుల శత్రువైన సింహం; 
అల్ప, మృగమును= చిన్నజంతువును; విడువక; పెలుచన్‌= గట్టిగా; ఈడ్పు, విధమునన్‌; ఈడ్బెన్‌= ఈడ్బాడు. 


తాత్పర్యం: భీము డా రాక్షసుణ్ణి - సింహం చిన్న జంతువును వదలక గట్టిగా ఈడ్చేటట్టు - ఆ ప్రదేశానికి ఎనిమిది 
ధనుస్సుల కొలత గల దూరానికి మిక్కిలి వేగంగా ఈడ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. ధనుస్సు= నాల్గుమూరలకొలత. అష్టధనుస్సులు కనుక ముప్పెరెండు మూరల దూరం. 
వ. అట్టియెడ. 209 


తాత్సర్యం: అటువంటి సమయంలో. 


చ. చరణహతిన్‌ మహాతరులు సాల్వడి జర్జరితంబు లై మహిం 

దొరంగంగ నిట్టు లొండొరులతోడ మదోద్ధతషష్టిహాయన 

ద్విరదములట్లు ఘోరరణవీరులు సేసిరి మల్లయుద్ద ము 

ద్ధురబలు లై సమీరణసుతుండు హిడింబు(డు తద్వనంబునన్‌. 210 
ప్రతిపదార్థం: ఘోర, రణ, వీరులు= భయంకరమైన యుద్దవీరులు; సమీరణ, సుతుండు= వాయుదేవునియొక్క కుమారుడు 
- భీముడు; హిడింబు(డు; చరణ, హతిన్‌= కాళ్ళయొక్క (త్రొక్కిడిచేత; మహా, తరులు= పెద్దచెట్లు; చాలు+పడి= వరుసగా 
పడి; జర్జరితంబులు+ఐ= విరిగినవై; మహిన్‌+తొరగంగన్‌= భూమిమీద పడగా; ఒండు+ఒరులతోడన్‌= ఒకరితో నొకరు; 
ఇట్టుల= ఈ విధంగా; మద+ఉద్దత, షష్టి హాయన, ద్విరదముల+అట్టు= మదంచేత గర్వించిన అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె; 
ఉద్దుర, బలులు+ఐ= ఎక్కువైన బలంగలవాళ్ళయి; తత్‌+వనంబునన్‌= ఆ అడవిలో; మల్లయుద్దము; చేసిరి. 
తాత్పర్యం: భయంకర యుద్దవీరులైన భీమహిడింబులు - తమకాళ్ళతొక్కిడికి వరుసగా పెద్దపెద్ద వృక్షాలు విరిగి 

(©) ర Se) 

నేల కొరిగేటట్టు, అరవయ్యేండ్ల మదపుటేనుగులవలె ఆ అడవిలో ఒకరితో ఒకరు మల్లయుద్ధం చేశారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 677 


క. భూరిపదఘాతజాత ధ ।రారేణుప్రకరధూసరశరీరకు లై 
వా రిద్దజు నొప్పిరి నీ । హారచ్చన్నంబు లయిన యద్రులపోలెన్‌. 211 


ప్రతిపదార్థం: భూరి, పద, ఘాత, జాత, ధరా, రేణు, ప్రకర, ధూసర, శరీరకులు+ఐ= గొప్పవైన కాళ్ళయొక్క తొక్కిళ్ళవలన 
పుట్టిన భూమియొక్క దుమ్ముకణాల సమూహంచేత బూడిదరంగు గల దేహం కలవాళ్ళయి; వారు+ఇద్దజున్‌= భీమ హిడింబు 
లిద్దరు; నీహార, చ్చన్నంబులు+అయిన= మంచుచేత కప్పబడ్డవైన, అ(ద్రుల, పోలెన్‌= పర్వతాలవలె; ఒప్పిరి=ఉండిరి. 

డా యా 


తాత్సర్యం: గొప్పవైన కాళ్ళతొక్కిళ్ళచేత పుట్టిన దుమ్ము కప్పి, బూడిదరంగుదేహాలు కలవాళ్ళయి భీమ హిడింబు 
లిద్దరు మంచుచేత కప్పబడిన కొండలవలె ఉన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


క ఆరాక్షసుండు భీము న । పారభుజాబంధనమున బంధించి మహా 
ధీరధ్వని రోదోంతర। పూరిత మగునట్లు గాంగ బొబ్బిడి యార్డెన్‌. 212 


ప్రతిపదార్థం: ఆ, రాక్షసుండు; భీమున్‌; అపార, భుజా, బంధమునన్‌= అంతులేని చేతుల బిగింపుచే; బంధించి= కట్టివేసి; 
మహాధీర, ధ్వని= గొప్ప ధీరునియొక్క ధ్వని - గొప్ప ధైర్యంతో కూడినశబ్దం; రోదోంతర, పూరితము+అగునట్టు+కాంగన్‌= 
భూమ్యాకాశాల నడుమ నిండింది అయ్యేట్టుగా; బొబ్బ+ఇడి= సింహనాదం చేసి; ఆర్ఫెన్‌= అరచాడు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు భీముణ్ణి గట్టిగా చేతులతో బంధించి గొప్పధీరునివలె భూమ్యాకాశాల మధ్య భాగమంతా 


నిండేట్లు పెద్దగా సింహనాదం చేసి అరచాడు. 


వ. అమ్మహాధ్వని విని కుంతియు. గొడుకులును మేల్కని, తమసమీపంబున నతిమానుషం బయిన రూప 
సౌందర్యములతో నున్న హెడింబం జూచి, 'యిది వనదేవతయో సురకన్యయో' యనుచు విససయంబంది; రంతం 
గుంతి శాంతవచనంబుల 'నీ వెందులదాన? విట కేల వచ్చి? తని యడిగిన నది యి ట్లనియె. 213 


ప్రతిపదార్థం: ఆ+మహాధ్వని= ఆ పెద్దశబ్దం; విని, కుంతియున్‌, కొడుకులున్‌; మేలు+కని= మేల్కాంచి, నిద్ర తెలిసి; తమ, 
సమీపంబునన్‌; అతి, మానుషంబు+అయిన= మానవులకు అతి[క్రమించిందైన - అంటే, మానవులకు లేనట్టిదైన; రూప, 
సౌందర్యములతోన్‌= ఆకారంతో, అందంతో; ఉన్న= ఉండిన; హిడింబన్‌; చూచి, ఇది; వన, దేవతయో= వనదేవతయో; సుర, 
కన్యయో= దేవతాకాంతయో; అనుచున్‌= అని తలస్తూ; విస్మయంబు+అందిరి= ఆశ్చర్యపడ్డారు; అంతన్‌= తరువాత; కుంతి; 
శాంత, వచనంబులన్‌= మెల్లనిమాటలతో; నీవు, ఎందుల, దానవు= నీవు ఎక్కడిదానివి; ఇటకు+ఏల= ఇక్కడికి ఎందు 
లకు; వచ్చితివి+అని-వచ్చా వని; అడిగినన్‌= అడుగగా; అది= ఆ హిడింబ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ పెద్దశబ్దం విని కుంతీదేవీ, కొడుకులూ మేల్కొని తమసమీపంలో మానవాతీతమైన రూప సౌందర్యాలతో 
ఉన్న హిడింబను చూచి, ఇది వనదేవతో లేక దేవకాంతో అని ఆశ్చర్యపడ్డారు. తర్వాత కుంతి మెల్లని మాటలతో 
'నీవు ఎక్కడి దానివి? ఇక్కడి కేల వచ్చావు?” అని అడుగగా అమెతో ఆ హిడింబ ఇట్లా చెప్పింది. 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


నీలజీమూతంబులీల నాక్షేపించి । నల్ల నై తోతెంచు నల్లగ్భహము 

గల హిడింబుం డను బలితంపురక్కసు | చెలియల; నాతండు వెలయ మోకు 
రోయక యహితంబు సేయ నన్‌ బంచిన(। జనుదెంచి, యేను మీ తనయునందు( 
బతిబుద్ధి దాల్చి యుద్ధ్దతమన్నథార్త నై । మసలితి; మసలిన నసుర వచ్చి. 


తే. యలిగి, మీతోడ నన్నును గలయ[ బట్టి । మ్రింగ నున్న నయ్యసురతోడం గడంగి 
మల్లయుద్దంబు సేయుచు నల్లచోట । నున్నవా(డు మీసుతుండు దర్పోన్నతుండు. 214 


ప్రతిపదార్థం: నీల, జీమూతంబు, లీలన్‌= నల్లనిమేఘంయొక్క విలాసాన్ని; ఆక్షేపించి= (త్రోసిపుచ్చి, నల్లన+ఐ=నల్లగా; 
తోతెంచు= కనిపించేటి; అల్ల, గృహము= ఆ యిల్లు; కల= కలిగిన; హిడింబుండు+అను; బలితంపు, రక్కసు, చెలియలన్‌= 
బలవంతుడైన రాక్షసునియొక్క చెల్లెలిని; అతండు= ఆ హిడింబుడు; వెలయన్‌= (ప్రకాశించగా; రోయక= విడువక; మీకున్‌= 
మీకు అందరికీ; అహితంబు+చేయన్‌= కీడుచేయటానికి; నన్‌= నన్ను (హిడింబను); పంచినన్‌= ఆజ్ఞాపించగా; ఏను= నేను, 
మీ, తనయునందు= మీ కుమారునిమీద; పతి, బుద్దిన్‌= భర్త అనే మనస్సును; తాల్చి= ధరించి; ఉద్దత, మన్మథ+ఆర్తను+ఐ= 
మిక్కిలి మన్మథబాధను పొందినదాన్నై; మసలితిన్‌= ఆలస్యంచేశాను; మసలినన్‌= ఆలస్యం చేయగా; అసుర= రాక్షసుడు; 
వచ్చి, అలిగి= కోపించి; మీతోడన్‌= మీతో; నన్నును= నన్నుకూడా; కలయన్‌+పట్టి= మిక్కిలి గట్టిగా నిర్బంధించి; [మ్రింగన్‌+ 
ఉన్నన్‌= (మ్రింగబోతుండగా; ఆ, అసురతోడన్‌= ఆ రాక్షసునితో; కడంగి= పూనుకొని; మల్లయుద్దంబు+చేయుచున్‌; దర్ప+ 
ఉన్నతుండు= గర్వంలో అధికుడైనవాడు; మీ సుతుండు= మీ కుమారుడు; అల్ల చోటన్‌= ఆ (ప్రదేశాన; ఉన్నవాండు= ఉన్నాడు. 


తాత్పర్యం: మేఘకాంతిని మించిన నల్లదనంతో కన్పట్టే ఆ యిల్లు గల హిడింబుడనే రాక్షసుడి చెల్లెలిని. అతడు 
మీకు కీడు చెయ్యుమని నన్ను పంపిస్తే, నేను మీ కుమారుణ్ణి భర్తగా భావించి, మన్మథబాధ పొంది ఆలస్యం 
చేయటంచేత, అతడు వచ్చి కోపించి మీతో పాటు నన్నుగూడ మైంగబోయాడు. అప్పుడు గర్వాధికుడైన మీ 
కుమారుడు పూనుకొని అతనితో మల్లయుద్దం చేస్తూ అదిగో అక్కడ ఉన్నాడు. 


విశేషం: అన్నిచోట్ల ప్రాసయతి గల సీసం. ప్రసాదగుణంగల రచనలో - ప్రసన్నంగా మాట్లాడిన హిడింబమాటలు రచించటం, 
ఒక్కగుక్కలో ఎంతోకథను చెప్పుతున్న స్ఫూర్తిని సీసపద్యరచనలో కలిగించటం నన్నయ కథాకథనళిల్పం. హిడింబమాటలు 
పొల్టులేనివి, సార్థకమైనవి, సాభిప్రాయమైనవి. 'మీ తనయునందు పతిబుద్ది తాల్చి, ఉద్దతమన్మథార్తనై మసలితిని' అన్న వాక్యం 
ఆమె సంభాషణలో ఆయువుపట్టు. అదే కుంతిమనసును ఆకట్టుకొన్న సమ్మోహనాస్త్రం. “మీ సుతుడు దర్భోన్నతుండు” అనే 
మాట కోడలు అత్తతో అనదగిన ఆప్యాయపు అభివ్యక్తి. రాబోయే కథను వస్తుధ్వనితో ప్రసన్నంచేశాడు నన్నయ. (సంపా.) 


వ. 'నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పడు చంపుం జూడుం' డనిన నందటు లేచి 
యుద్దతులై మల్లయుద్దంబు సేయుచున్న భీమహిడింబులం జూచి; రంత నచ్చోటికిం జని యర్జునుండు భీమసేనున 
కి ట్లనియె. 215 
ప్రతిపదార్థం: నన్నునున్‌; మిమ్మునున్‌; రక్షించి= కాపాడి; ఆ, రక్కసు+ఉక్కు+అడంగన్‌= ఆ రాక్షసుడిబలం నశించేటట్టు; 


అశమంబునన్‌= సులువుగా; ఇప్పుడు= ఈ సమయంలోనే; చంపున్‌= చంపుతాడు; చూడుండు+అనినన్‌; అందయున్‌, లేచి; 
ఉద్దతులు+ఐ= గర్వించినవాళ్షై, మల్ల, యుద్దంబు; చేయుచున్‌+ఉన్న= మలయుదం చేసూ ఉన్న; భీమ, హిడింబులన్‌= 
డా) ౧ ఠా ౧ ఢా) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 679 


భీముడిని, హిడింబుని; చూచిరి; అంతన్‌= అప్పుడు; అర్జునుండు; ఆ+చోటికిన్‌ చని= అక్కడకు వెళ్ళి; భీమసేనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'నన్నూ మిమ్మల్నీ రక్షించి, ఆ రాక్షసుణ్ణి ఇప్పుడు సులభంగా చంపగలడు చూడండి” అని అనగా- 
అందరూ లేచి, గర్వించి మల్లయుద్దం చేసే ఆ భీమహిడింబులను చూచారు. అప్పుడు అర్జునుడు వాళ్ళు యుద్దం 
చేసే చోటికి పోయి భీమునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'నన్నూ మిమ్మూ రక్షించి అనటంలో కలుపుగోలుతనాన్ని, ఆత్మీయతనూ; “ ఆ రాక్షసుడు" అని అన్నను 
పేర్కొనటంలో పుట్టింటి సంబంధాన్ని (త్రెంచుకొని అత్తవారింటిలో కలిసిపోయిన ఆప్యాయతను అద్భుతంగా (ప్రదర్శించింది 


హిడింబ. 


ఉ. తూ ర్పరుణంబుగాల దొడ(౧ దుష్టనిశాచరవేళ యయ్యెడున్‌ 
మార్పుము కాలయాపన మమర్పక యప్పిశితాశి( బట్టి పా 
లార్చం(గ నేల నావుడు బలాధ్యుండు భీముడు మల్లవిద్య నే 
ర్వేర్వడయణగా హిడింబు బలహీన పరాక్రము- జేసి జెచ్చెరన్‌. 216 


ప్రతిపదార్థం: తూర్పు+అరుణంబు+కాన్‌+తొడంన్‌= తూర్పుదిక్కు ఎగ్రపడటం మొదలైంది; దుష్ట, నిశా, చర, వేళ+ 
అయ్యెడున్‌= దుర్మార్గులైన రాక్షసుల వేళ అవుతున్నది; కాల, యాపనము+అమర్ప్సక= ఆలస్యం చేయక; ఆ+పిశితాశిన్‌+పట్టి= 
ఆ రాక్షసుడిని పట్టి; మార్పుము= చంపుము; పాలార్పంగన్‌+*ఏల= ఉపేక్షించుట ఎందుకు?; నావుడున్‌= అని అనగా; బల+ 
ఆఢ్యుండు= బలంతో కూడినవాడు; భీముండు; మల్ల, విద్య, నేర్సు+ఏర్పడయాన్‌= మల్లవిద్యలోని నైపుణ్యం (ప్రకాశించేటట్లు; 

ల! (30) స (30) 
హిడింబున్‌= హిడింబాసురుణ్ణి; చెర+చెరన్‌= వెంటనే; బలహీన, పరా(క్రమున్‌= బలం నశించిన పరాక్రమం కలవాళ్లిగా; చేసెన్‌. 


తాత్సర్యం: “తూర్పు ఎర్రబడుతున్నది. దుష్టరాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమాతున్నది. ఆలస్యం చేయక 
ఆ రాక్షసుణ్ణి చంపుము” అని అర్జునుడనగా తనమల్లయుద్దనైపుణ్యం మెరయగా భీముడు హిడింబాసురుణ్ణి 
బలహీనుణ్ణి చేశాడు. 


నిశేషం: సంధ్యాసమయం రాక్షసుల కనుకూలమట! పూర్వసంధ్యాసమయంలో రౌద్రముహూర్తం వస్తుందట! అప్పుడు రాక్షసు 
లెక్కువ శక్తిమంతులవుతారట! “పుర స్పంరజ్యతే (ప్రాచీ । పూర్వా సంధ్యా (ప్రవర్తతే | రౌద్రే ముహూర్తే రక్షాంసి | భవంతి 
బలవంతి చి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.376. 


క. వడి నసురవాత ముక్కున । నుడుగక రక్తప్రవాహ మొలుకుచు నుండన్‌ 
గడకాలు వట్టి వానిని । మడవక పవనజుండు నూటు మాటులు వీచెన్‌. 217 


ప్రతిపదార్థం: వడిన్‌= వేగంగా; అసుర, వాత= రాక్షసునియొక్కనోటనుండి; ముక్కునన్‌= ముక్కునుండి; ఉడుగక= ఆగక; 
రక్త, (ప్రవాహము= నెత్తుటిధార; ఒలుకుచున్‌, ఉండన్‌= కారుతూ ఉండగా; పవనజుండు= వాయుపు(త్రుడైన భీముడు; కడ, 
కాలు, పట్టి= కాలి చివరిభాగం పట్టుకొని; వానిన్‌= ఆ హిడింబాసురుడిని; మడవక= వెనుకాడక; నూణు, మాలులు; వీచెన్‌= 
విసిరాడు (గిరగిర (త్రిప్పాడు) 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: హిడింబాసురుడి నోట, ముక్కున ఆగకుండా నెత్తురుధారలు కారుతూ ఉండగా, భీముడు అతడి 
కడకాలుపట్టి గాలిలోకి ఎత్తి గిరగిరా వందసార్జు త్రిప్పాడు. 


విశేషం: విసరటం పవనగుణం. హిడింబుడి కడకాలు పట్టి అతడిని వంగనీయక అతివేగంగా నూరుమారులు విసరిన 
భీముడిని పవనజుడని సంబోధించటం ఎంతో ఉచితంగా ఉన్నది. 


ఆ. లావు సెడంగ నిట్లు వీవంగ బడి గత । చేష్పు. డయిన యసుర. జిక్కం బట్టి 


నేలం బెట్టి వాని కోలెమ్ము బ్రల్లన । విటీచి నడుము ద్రుంచి వీచి వైచె. 218 
ప్రతిపదార్థం: లావు+చెడంగన్‌= బలం నశించేటట్టు; ఇట్టు= ఈ విధంగా; వీవంగన్‌+పడి= వినరబడి; గత, 
చేష్టుండు+అయిన= పోయినచేష్టలు కలవాడైన; అసురన్‌= రాక్షసుడిని; చిక్కన్‌+పట్టి= బిగియపట్టి; నేలన్‌+పెట్టి= నేలమీద పెట్టి; 
వాని, కోలెమ్ము= వాడి వెన్నెముకను; (బ్రల్లు+అనన్‌= భళ్ళుమనేటట్టు; విజిచి; నడుము; త్రుంచి; వీచి, వైచెన్‌= గాలి 
విసురునట్టు విసరివేశాడు. 


తాత్సర్యం: బలం (క్రుంగేటట్టు ఈ విధంగా విసరటంచేత అవయవాల కదలికలు కోల్పోయిన హిడింబుణ్ణి 
బిగియబట్టి, నేలమీద పెట్టి, అతడి వెన్నెముక విరిచి, నడుము (త్రుంచి విసరివేశాడు. 


విశేషం: అలతి అలతి పదాలతో కూడిన ఈ ఆటవెలది ఆ హిడింబుడి ప్రాణాలతో భీముడాడుకొన్న అతిభయంకరమైన 
తీరును అద్దంలోవలె పాఠకునికి (ప్రదర్శిస్తున్నది. 
ఠా న్‌ా! 


వ. అట్టి చిత్రవధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందటు హిడింబానుగమ్యమాను 
లై చని; ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక ‘రాక్షసులు వైరంబు( దలంచి మాయలు సేయుదురు 
కావున నీవు మాతోడ రావలవదు; నిన్ను విశ్వసింపము; నీవును మీయన్న వోయిన తెరువున పొ' మ్మనిన నది 
భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్టచిత్తుం డయి ధర్మరాజు భీమున కి ట్లనియె. 219 

ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; చిత్ర, వధన్‌= చిత్రమైన చంపటాన్ని; చూచి; చిత్రీయమాణ, చిత్తులు+ఐ= ఆశ్చర్యపడుతున్న 
మనస్సు కలవాళ్ళయి; భీమసేను, పరా(క్రమంబు= భీమునిపరా(క్రమాన్ని; పొగడుచున్‌= పొగడుతూ; అందజు; హిడింబ+ 
అనుగమ్యమానులు+ఐ= హిడింబచేత వెంబడింపబడినవాళ్ళయి; చనిరి=వెళ్ళారు; అట్టు+అరుగు+ఎడన్‌= ఆ విధంగా 
వెళ్ళేటప్పుడు; భీముండు; హిడింబ, రాకకు+ఒడంబడక= హిడింబ రావటానికి ఇష్టపడక; రాక్షసులు= రక్కసులు; వైరంబున్‌= 
పగను; తలంచి= మనస్సులోఉంచి; మాయలు; చేయుదురు= చేస్తారు; కావునన్‌; నీవు; మాతోడ; రా, వలవదు= రావద్దు; 
నిన్నున్‌= నిన్ను; విశ్వసింపము= నమ్మము; నీవును; మీ+అన్న+పోయిన; తెరువునన్‌= మార్గాన; పొమ్ము+అనినన్‌= పొమ్మని 
అనగా (అన్నపోయినమార్గం మరణమే); అది= ఆ హిడింబ; భయంపడి= భీతిచెంది; వడవడ, వడంకుచున్‌+ఉన్న దానిన్‌+చూచి= 
వడవడ వణకుతూ ఉండేది చూచి; కరుణా, రస+ఆ॥ర్ట, చిత్తుండు+అయి= దయారసంచేత తడిసిన మనస్సు కలవాడై; 
ధర్మరాజు; భీమునకున్‌+ఇట్టు+అనియెన్‌= భీమునితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా హిడింబుణ్ణి చిత్రవధ చేయటంచూచి ఆశ్చర్యపడి, భీమునిపరా(క్రమాన్ని పొగడుతూ, 
హిడింబ తమ వెంట రాగా, అందరూ అతనిదగ్గరకు వెళ్ళారు. భీముడు హిడింబ రాకకు ఇష్టపడక“ రాక్షసులు 
పగబట్టి మాయలు చేస్తారు. అందుచేత నీవు మాతో రావద్దు. నీవుకూడా మీ అన్న చనిపోయినట్టే చావు” మని 
అనగా, ఆ రాక్షసి భయపడి వడవడ వణుకుతుండటం చూచి దయతో ధర్మరాజు భీమునితో ఇట్టా అన్నాడు. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 681 


తే. వధకు నర్హుఃడై వచ్చినవాని( జంపి । తదియు ధర్మువ; యిది చాల నబల; దీని 

కలుగ జన; దాత్మరక్షకు నగ్గలంబు | ధర్మరక్షయ యుత్తమధార్షికులకు. 220 
ప్రతిపదార్థం: వధకున్‌+అర్హుండు+ఐ= చంపబడటానికి తగినవాడై; వచ్చినవానిన్‌= వచ్చిన అతణ్ణి; చంపితివి= చంపావు; 
అదియు= అది; ధర్మువు+అ= ధర్మమే; ఇది= ఈ హిడింబ; చాలన్‌, అబల= ఏ మాత్రం బలం లేనిది - ఆడది; 
దీనికిన్‌+అలుగన్‌= దీనిమీద కోపపడటం; చనదు= కూడదు; ఉత్తమ, ధార్మికులకు= ఉత్తములైన ధర్మాత్ములకు; ధర్మ, 
రక్షయ= ధర్మాన్ని రక్షించటమే; ఆత్మరక్షకున్‌= తనరక్షణకంటె; అగ్గలంబు= అధికం. 
తాత్సర్యం: చంపదగినవాణ్ణి చంపావు. అది ధర్మమే. ఈ హిడింబ చాలా అబల. దీనిమీద కోపపడ కూడదు. 
ఉత్తములైన ధర్మాత్ములకు ఆత్మరక్షణకంటె ధర్మరక్షణమే ఉత్తమం. 


విశేషం: నన్నయ రుచిరార్థసూక్తినిధిలో ఇదొక సూక్తిరత్నం. సమస్యను విశ్లేషించి నిర్లయించటంలో ధర్మజునివివేకం అపూర్వం. 
హిడింబను రక్షించటం ధర్మరక్షణం; శిక్షించటం ఆత్మరక్షణానికి సంబంధించింది. ఆత్మరక్షణకొరకు చూడక ధర్మరక్షణచేయటం 
ఉత్తమధార్మికుల కర్తవ్యమని ధర్మజుని తీర్పు. 
క. ఆపద యైనను ధర్మువ । ప్రాపుగ రక్షింపవలయు. బరమార్దము; ధ 

ర్మాపాయమ ధార్మికులకు | నాపద జన్మాంతరమున ననుగత మగుటన్‌. 221 
ప్రతిపదార్థం: ఆపద+ఐనను= ప్రమాదం కలిగినా; ధర్మువు+అ= ధర్మాన్నే; (ప్రాపుగన్‌= ఆధారంగా; రక్షింప, వలయున్‌= 
కాపాడాలి; పరమ+అర్థము= సత్యం; జన్మ+అంతరమునన్‌= ఇంకొక పుట్టుకలోకూడ; అనుగతము+అగుటన్‌= వెంబడించేది 
కావటంవల్ల; ధార్మికులకున్‌= ధర్మం ఆచరించేవారికి; ధర్మ+అపాయము+అ= ధర్మం చెడటమే; ఆపద= కీడు. 
తాత్పర్యం: తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేతనంటే ఇంకొక జన్మలో 
కూడా వెంటవచ్చేది కావటంచేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద. 


విశేషం: ధర్మప్రబోధానికి, ధర్మసూక్ష్మవివరణకు కథాగమనంలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నన్నయ దాన్ని జారవిడువడు. 

కథా ప్రసన్నతకు భంగం లేకుండా, సూటిగా, సులభశైలిలో, రమణీయంగా ధర్మాన్నిగూర్చి చెప్పి ఆవలికథను కొనసాగించటం 

ఆయన పద్దతి. 

వ. “దీనియందు రాక్షసభావం బుపలక్షింపవలవదు; మాకు నాత్మీయబుద్ధియ యుండు' ననిన హిడింబ 
ధర్మరాజునకుం గుంతీదేవికి మొక్కి యేకాంతంబున( గుంతి కి ట్లనియె; 'నవ్వా! సర్వప్రాణులకు సామాన్యం 
బయ్యును మనోజరాగంబు వనితల కసహ్యం బయి విశేషంబయి యుండు; నేను వృకోదరునిమిత్తంబు 
మదనబాణబాధిత నయి నాచుట్టంబులను జెలులను విడిచితి; నాయిష్టంబు మీరు గావింపనినా( డిప్పడ 
ప్రాణంబులు విడుతు; నన్ను రక్షించిన మీకు నిష్టంబులయినవాని నెల్లం దలంచి చేయుదు; నిమ్ముగానియెడ 
మి మృ్మందటి నెత్తికొని మీమెచ్చినచోటికి( బోవనేర్తు నాపలుకులు నమ్ము నది; యే నతీతానాగతవర్తమానంబు 
లెల్లను దెల్లంబుగా నెటుంగుదు; వలయునేని యనాగతంబు సెప్పెద వినుండు; ముందట నొక్క సరోవరంబును 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


నొక్కననస్పతియునుం గల; వవి రెండును శాలిహోత్రుం డనుమహామునిచేతం దపఃప్రభావంబునం 
బడయంబడినయవి; యక్కొలనినీళ్ళు ద్రావినవారికి నెన్నండును నా(కలియును నీరువట్టును లే; వవ్వనస్పతియు 
శీతవాతాతపవర్షంబులవలన రక్షించు; మీర లందున్న మీ కడకు గృష్టద్వైపాయనుండు వచ్చి మీకు హితోపదేశంబు 
సేయు నని చెప్పిన. 222 


ప్రతిపదార్థం: దీని+అందున్‌= ఈ హిడింబపట్ట; రాక్షస భావంబు; ఉపలక్షింపవలవదు= చూడవద్దు; మాకున్‌; ఆత్మీయ, 
బుద్దియు+అ= బంధువనే తలంపే; ఉండున్‌= ఉన్నది; అనినన్‌; హిడింబ; ధర్మరాజునకున్‌, కుంతీదేవికిన్‌; (మొక్కి; 
ఏకాంతంబునన్‌= ఒంటరిగా; కుంతికిన్‌; ఇట్టు+అనియెన్‌; అవ్వా= అమ్మా; సర్వ, ప్రాణులకున్‌= అన్ని జీవులకు; సామాన్యంబు+ 
అయ్యును= సాధారణమే అయినను; మనోజ, రాగంబు= మన్మథునివలన కోరిక; వనితలకున్‌= (స్త్రీలకు; అసహ్యంబు+అయి= 
ఎక్కువైనదై; ఉండున్‌= ఉంటుంది; నేను; వృక+ఉదరు, నిమిత్తంబు= భీమునికారణంగా; మదన, బాణ, బాధితను+అయి= 
మన్మథునియొక్కబాణాలచేత బాధింపబడినదాననై; నా, చుట్టంబులనున్‌; చెలులనున్‌= స్నేహితులను; విడిచితిన్‌= వదలిపెట్టాను; 
నా+ఇష్టంబు= నాయొక్క కోరికను; మీరు, కావింపనినాండు= మీరు తీర్చని రోజు; ఇప్పుడు+అ= ఇప్పటికిప్పుడే; ప్రాణంబులు 
విడుతున్‌= (ప్రాణాలు వదలివేస్తాను; నన్నున్‌; రక్షించినన్‌; మీకున్‌ ఇష్టంబులు+అయిన, వానిన్‌+ఎల్లన్‌= మీకిష్టమైన అన్నింటిని; 
తలంచి= ఆలోచించి; చేయుదున్‌= చేస్తాను; ఇమ్ము, కాని+ఎడన్‌= అనుకూలం కానిదైన చోట; మిమ్మున్‌+అందణన్‌= 
మిమ్మల్ని అందరినీ; ఎత్తికొని; మీ మెచ్చిన, చోటికిన్‌ = మీరు కోరిన (ప్రదేశానికి; పోవన్‌; నేర్తు= పోగలను; నా పలుకులు= 
నా మాటలు; నమ్మునది= నమ్మండి; ఏన్‌= నేను; అతీత+అనాగత, వర్తమానంబులు+ఎల్లను= భూత భవిష్య, ద్వర్తమానాల 
నన్నింటిని; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; ఎజుంగుదున్‌; వలయున్‌+వీని= అవసరమైతే; అనాగతంబు= రాబోయేదాన్ని; చెప్పెదన్‌; 
వినుండు; ముందటన్‌; ఒక్క సరోవరంబును= ఒక కొలను; ఒక్క, వనస్పతియున్‌= ఒక్క చెట్టు; కలవు; అవి, రెండును; 
శాలిహోత్రుండు+అను= శాలిహోతుడు అనే పేరుగల; మహామునిచేతన్‌= మహర్షి చేత; తపఃప్రభావంబునన్‌, పడయన్‌+ 
పడిన+అవి= తపస్సు యొక్క ప్రభావంతో. పొందబడినవి; ఆ+కొలని= ఆ కొలనులోని; నీళ్ళు; (త్రావిన, వారికిన్‌; ఎన్నండును= 
ఎప్పుడునూ; ఆంకలియును; నీరుపట్టును= దప్పికయును; లేవు; ఆ+వనస్పతియున్‌= ఆ చెట్టుకూడ; శీత+వాత+ఆతప, 
వర్షంబువలనన్‌= చలి, గాలి, ఎండ, వానలనుండి; రక్షించున్‌= కాపాడుతుంది; మీరలు, అందు+ఉన్నన్‌= అచ్చట ఉండగా; 
మీ, కడకున్‌= మీ చెంతకు; కృష్ణద్లై పాయనుండు= వేదవ్యాసమహర్షి వచ్చి; మీకున్‌, హిత+ఉపదేశంబు= మేలును కలిగించేమాటలు; 
చేయున్‌= చెప్తాడు; అని; చెప్పినన్‌. 

తాత్పర్యం: “ఈ హిడింబను రాక్షసిగా చూడవద్దు. మాకు ఈమెపట్ల బంధుభావమే ఉన్నది” అని ధర్మరాజు అనగా 
- హిడింబ, ధర్మజునికి, కుంతీదేవికి ఘొక్కి ఏకాంతంలో కుంతితో “అమ్మా! సర్వప్రాణులకు కామవాంఛ 
సమానమే. అయినా గ్రీలవిషయంలో ఇది ఓర్చుకొనరానిదై ఉంటుంది. నేను భీమునిమీద మనసుపడి బంధువులను, 
స్నేహితులను వదలుకొన్నాను. నాకోరికను మీరు తీర్చకుంటే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షిస్తే మీ కిష్టమైన వాటిని 
చేస్తాను. మీకు మార్గం అనుకూలంగా లేనప్పుడు మీరు కోరినచోట్లకు మిమ్మల్ని ఎత్తుకొని పోయి చేర్చగలను. 
భూతభవిష్యద్వర్తమానాలను ఎరిగి చెప్పగలను. ఇప్పుడు రాబోయేదాన్ని గురించి చెప్తాను-వినండి. ముందర కొంత 
దూరాన ఒక సరోవరం, ఒక వృక్షం ఉన్నాయి. అవి రెండూ శాలిహోత్రుడనే మహామునితపఃప్రభావంచేత ఏర్పడ్డాయి. 
ఆ సరోవరంలోని నీళ్ళు త్రాగితే ఆకలిదప్పులుండవు. ఆ చెట్టు - చలి, గాలి, ఎండ, వానలనుండి రక్షించగలదు. 
మీ రక్కడ ఉండగా కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు మేలుకలిగేమాటలు చెప్తాడు” - అని చెప్పగా. 


క. విని కుంతియు( బాండవులును | మనమున విసయముపడి సమంజసభావం 
బున దాని దివ్యవనితయ | యని తద్దయు నాదరించి రప్పడు కరుణన్‌. 223 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 683 


ప్రతిపదార్థం: విని, కుంతియున్‌; పాండవులును; మనమునన్‌; విస్మయముపడి= ఆశ్చర్యపడి; సమంజస, భావంబునన్‌= 
మంచి అభిప్రాయంతో; దానిన్‌= ఆ హిడింబను; దివ్యవనితయ+అని= దేవతా'స్తీ అని; అప్పుడు; కరుణన్‌= దయతో; 
తద్దయున్‌= మిక్కిలి; ఆదరించిరి. 


తాత్సర్యం: హిడింబమాటలు విని కుంతీదేవి, పాండవులు ఆశ్చర్యపడి మంచి అభిప్రాయంతో ఆమెను దేవతా 
కాంతగా భావించి మిక్కిలిదయతో అదరించారు. 


వ. అంత దాని వినయంబునకు ననాగతం బెబుంగుటకు సంతసిల్లి కుంతి భీమున కి ట్లనియె. 224 


ప్రతిపదార్థం: అంత= తరువాత; దాని, వినయంబునకున్‌= ఆ హిడింబయొక్క అణకువకు; అనాగతంబు+ఎణుంగుటకున్‌= 
రాబోయేదాన్ని తెలిసికొనగలగటానికి; సంతసిల్లి= సంతోషించి; కుంతి; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ తరువాత హిడింబయొక్క అణకువకు, భవిష్యత్తును తెలిసికొనగలిగిన వివేకానికి సంతోషించి, 
కుంతీదేవి భీమునితో ఈ విధంగా అన్నది. 


భీముడు తల్లియనుమతంబున హిడింబను బరిగ్రహించుట (సం. 1-143-1) 


క. అన్న! యిది ధర్ము వని మీ | యన్నను నన్నును నతిప్రియంబున నెదలో 

మన్నించి, యేమి వనిచిన గ్రన్నన మా పసుపు సేయం గడయగుము బుద్దిన్‌. 225 
ప్రతిపదార్థం: అన్న= నాయనా భీమసేనా! ఇది; ధర్మువు+అని= ధర్మమని; మీ, అన్నను= మీ అన్న అయిన ధర్మరాజును; 
నన్నును= నన్ను; అతిప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; ఎదలో= మనస్సులో; మన్నించి= గౌరవించి; ఏమి+పనిచినన్‌- ఏమి 
ఆజ్ఞాపించినా; (క్రన్నన= వెంటనే; మా, పసుపు+చేయన్‌= మాయొక్క ఆజ్ఞ చేయటానికి; బుద్దిన్‌= ఇష్టపడి; కడంగుము= 
పూనుకొమ్ము. 
తాత్సర్యం: నాయనా! భీమసేనా! మో అన్న ధర్మరాజునూ, నన్నూ గౌరవించి, మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మ 
మని తలచి, వెంటనే చేయుము. 


విశేషం: 'అన్న' - వాత్సల్యపూరితమైన సంబోధన. 'బుద్ధిన్‌ అనే దానికి 'భక్తిన్‌ అనే పాఠాంతరం కూడ ఉన్నది. 
క. ఇది పరమ సాధ్వి, దీనిని | మది నొండుగ6 దలంప వలదు, మానుగ6 బుత్రా 
భ్యుదయ మగు బాండుహితముగ । నిది కార్యం బని పరిగ్రహాంపుము నెమ్మిన్‌. 226 


ప్రతిపదార్థం: ఇది= ఈ హిడింబ; పరమసాధ్వి= ఉత్తమ పతివ్రత; మదిన్‌= మనస్సులో; దీనిన్‌= ఈమెను; ఒండుగన్‌= 
వేరొక విధంగా; తలంపవలదు= భావించవద్దు; మానుగన్‌= ఒప్పుగా; పాండు, హితముగన్‌= పాండురాజుకు మేలు కలిగేటట్టు; 
పుత్ర+అభ్యుదయము+అగున్‌= పుత్రుడు పుట్టటం జరుగుతుంది; నెమ్మిన్‌= సంతోషంతో; ఇది; కార్యంబు+అని= ఇది 
చేయదగిన పని అని; పరి[గ్రహింపుము= చేపట్టుము. 


తాత్సర్యం: ఈ హిడింబ ఉత్తమపతి(వ్రత. మనస్సులో దీన్ని గురించి వేరొక విధంగా భావించవద్దు. పాండురాజుకు 
కూడా మేలుకలిగేటట్లు పుత్రుడు పుడతాడు. ఇది చేయదగినపని అనే తలంపుతో దీన్ని చేపట్టుము. 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వంశంలో పుత్రపౌత్రాభివృద్ది పితృదేవతలకు హితమైనది. అందుచేతనే కుంతి పాండుహితంగా పుత్రాభ్యుదయం 
అవుతుందనటం. 


వ. అని భీమసేను నొడంబఅచి హిడింబ కనురాగంబుగా. జెప్పి 'నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి 
భీమునకు మనఃప్రియంబు సేయుము; పగ శ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు 
నది' యని నియమించిన భీముండును 'బుత్రజన్మం బగునంతకు దీని మీవచనంబున( బరిగ్రహంచెద' నని వారల 
సమక్షంబున సమయంబు సేసె; నంత. బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని 
ప్రభాతసమయంబున నక్మొలన( గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి; శాలిహోత్రుచేతం బూజితు లయి 
తద్వనస్పతి చాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్సిపాసు లై సుఖం బున్నంత. 227 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; భీమసేనున్‌, ఒడంబజచి= ఒప్పించి; హిడింబకున్‌; అనురాగంబుగాన్‌= ప్రేమగా; చెప్పి; 
నీవు; శుచివి+అయి= పరిశుద్దురాలవై; ఉత్తమ, ్రీగుణంబులు+తాల్చి= ఉత్తమగస్తీయొక్క లక్షణాలను కలిగి; భీమునకున్‌; 
మనఃప్రియంబున్‌= మనస్సుకు సంతోషాన్ని; చేయుము= కలిగించుము; పగళ్లు+ఎల్లను= పగలంతా, మీ ఇష్టంబున= 
మీయొక్క ఇష్టం వచ్చినట్టు; విహరించి= తిరిగి; రాత్రులు; మా+ఒద్దన= మాదగ్గరే; ఉండునది= ఉండండి; అని= ఆ విధంగా; 
నిమమించినన్‌= కట్టడి చేయగా; భీముండును; పుత్ర, జన్మంబు+అగు+అంతకు= కొడుకు పుట్టేవరకు; దీనిన్‌= హిడింబను; 
మీ వచనంబునన్‌= మీయొక్క మాటచేత; పరి[గ్రహించెదను+అని= చేపడతానని. వారల= వాళ్లయొక్క; సమక్షంబునన్‌= 
ఎదుట; సమయంబు+చేసెన్‌= (ప్రతిజ్ఞ చేసినాడు; అంతన్‌= ఆ తరువాత; పాండవులు= పాండుకుమారులు; జననీసహితంబు= 
తల్లితోకూడి; శాలిహోత్రు+ఆ(శ్రమంబునకున్‌= శాలిహోత్రునియొక్క ఆ(శ్రమానికి; చని=పోయి (వెళ్లి; ప్రభాత సమయంబునన్‌= 
ప్రొద్దుననే; ఆ+ కొలనన్‌= ఆ సరోవరంలో; కృత+స్నానులు+అయి= చేయబడ్డ స్నానము కలవారై; సంధ్యావందనంబులు= 
సంధ్యాసమయంలోని నమస్కారాలు; తీర్చి= తీర్చుకొని; శాలిహోత్రు+చేతన్‌= శాలిహోత్రమునిచేత; పూజితులు+అయి= 
గౌరవింపబడ్డవాళ్లై; తత్‌+వనస్పతి+ఛాయా+శీతల+తలంబునన్‌= ఆ వనస్పతి అను చెట్టు నీడయొక్క చల్లని ప్రదేశంలో; 
విశ్రమించి= విశ్రాంతి తీసుకొని; విగత+క్షుత్‌+పిపాసులు+ఐ= బొత్తిగా పోయిన (పూర్తిగా పోగొట్టబడిన) ఆకలి, దప్పిక 
కలవాళ్లై, సుఖంబు= సుఖంగా; ఉన్నంతన్‌= ఉన్న అనంతరం. 


తాత్పర్యం: అని భీమసేనుణ్ణి ఒప్పించి, హిడింబకు ప్రియంగా జెప్పి, 'నీవు పరిశుద్దురాలవై ఉత్తమ (స్రీగుణాలతో 

భీముణ్ణి సంతోషపెట్టుము. పగలు నీ ఇష్టం వచ్చిన చోట తిరిగి, రాత్రులు మా దగ్గరే ఉండండి” అని నియమించగా 

భీముడుకూడ "కొడుకు పుట్టేవరకు హిడింబను మీ మాటప్రకారం చేపడతా” నన్నాడు. తరువాత పాండవులు తల్లితో 

కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ప్రొద్దున్నే అక్కడికొలనులో స్నానంచేసి, సంధ్యావందనాలు తీర్చుకొని, 

శాలిహోత్రునిచే గౌరవింపబడ్డారు. అక్కడిచెట్టునీడయొక్క చల్లదనంలో విశ్రాంతి తీసికొని, ఆకలిదప్పికలు తీరి 
యట అ ౧ 

సుఖంగా ఉన్నారు. 


పాండవులకు వ్యాసుండు హితోపదేశము సేయుట (సం.1-144-7) 


ఉ. పుణ్యతపోమయుండు మునిపూజ్యు(డు బ్రహ్మసమప్రభుండు బ్ర 
హ్మణ్యుండు ప్రావృషేణ్యజలదాసితవర్దు( దశేషకిల్టిషా 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 685 


రణ్యద వానలుం డగు పరాశరనందను. డేగుదెంచె ద 

త్పుణ్యచయస్వరూపమునుబోలె. గరంబు మనోముదంబుగన్‌. 228 
ప్రతిపదార్థం: పుణ్యతపః+మయుండు= పవిత్రమైన తపస్సు నిండుగా గలవాడు; ముని, పూజ్యా(డు= మునులచేత పూజింప 
దగినవాడు; బ్రహ్మసమ'ప్రభుండు= బ్రహ్మదేవునితేజస్సుతో సమానమైన తేజస్సు కలవాడు; (బ్రహ్మణ్యు(డు= బ్రాహ్మణులకు 
హితుడైనవాడు; ప్రావృషేణ్య, జలద+అసిత, వర్జుండు= వర్షాకాలంలలోని మేఘంవలె నల్లవైన రంగు కలవాడు; అశేష 
కిల్చిష+అరణ్య; దవానలుండు+అగు= సర్వపాపాలు అనే అడవికి కార్చిచ్చువంటి వాడైన; పరాశర, నందనుండు= పరాశరుని 
యొక్క కుమారుడు, వ్యాసుడు; తత్‌+పుణ్య, చయ, స్వరూపమును+పోలెన్‌= ఆ కుంతీ పాండవులయొక్క పుణ్యసమూహంయొక్క 
ఆకారంవలె; కరంబు= మిక్కిలి; మనస్‌ ముదంబుగన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్లు; ఏగుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: పవిత్రమైన తపస్సు నిండుగా కలవాడు, మునులచేత పూజింపదగినవాడు; బ్రహ్మదేవునితో సమానమైన 
తేజస్సు కలవాడు; బ్రాహ్మణులకు హితుడైనవాడు; వర్షాకాలమేఘంవంటి రంగుకలవాడు; సర్వపాపాలను హరించేవాడు 
అయిన వ్యాసుడు; ఆ కుంతీపాండవులయొక్క పుణ్యస్వరూపంవలె, వాళ్ళ మనస్సులకు ఆనందం కలిగేటట్లుగా 
వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. 


వ. ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీంద్రునకు నందటు నతిభక్తి నమస్కరించి యాస నార్భ్ర్యాది విధులం బూజించి 
యున్నవారలం గరుణార్ధద్భష్టిం జూచి కృష్ణద్వైిపాయనుం డి ట్లనియె. 229 
ప్రతిపదార్థం: ఇట్లు; వచ్చిన; వేదవ్యాస, ముని+ఇంద్రునకున్‌= వేదవ్యాసముని(శ్రేష్టునికి; అందణున్‌; అతి, భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; నమస్కరించి; ఆసన+అర్థ్య+ఆది, విధులన్‌= ఆసనం, అర్హ్యం, మొదలైన ఏర్పాట్లతో; పూజించి; ఉన్నన్‌=ఉండగా; 
వారలన్‌= వాళ్లను; కరుణా+ఆర్ర, దృష్టిన్‌= దయచేత తడియైన చూపుతో; చూచి; కృష్ణద్వైపాయనుండు= కృష్ణద్వైపాయనుడైన 
వ్యాసుడు; ఇట్లు+అనియెన్‌. 
తాత్సర్యం: ఈ విధంగా వచ్చిన మునిశ్రేష్టుడైన వేదవ్యాసునికి అందరూ భక్తితో నమస్కరించి, ఆసనం, అర్హ్యం 
మొదలైన ఉపచారాలతో పూజించి ఉండగా, వాళ్ళందరినీ దయారదృష్టితో చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. 


పద్మకము. 


కొడుకు పల్ము విని కూడదు నాక దుర్మాతు(డై 

కడగి మీకు నపకారము సేసి ధరిత్రి వె 

ల్వడ(గంబంచె6 గడుంబాపమతిన్‌ ధృతరా ఘు, డె 

య్యెడల దుర్దనుల నేమటి నమ్మగం బోలునే. 230 
ప్రతిపదార్థం: ధృతరాష్ట్రుడు; కొడుకు, పల్కు= కొడుకుయొక్క మాట; విని; కూడదు= తగదు; నాక= అని అనక; 
దుర్మాతుండు+ఐ= చెడుమనస్సు కలవాడై; కడంగి= పూని; మీకున్‌; అపకారము, చేసి; ధరిత్రి= భూమి అనగా (రాజ్యం 


యొక్క పొలిమేరలను); వెలువడంగన్‌= దాటిపోయేటట్టు; కడున్‌+పాపమతిన్‌= మిక్కిలిచెడుబుద్దితో; పంచెన్‌= పంపించాడు; 
ఏ+ఎడలన్‌= ఎచ్చటైనా; దుర్లనులన్‌= దుర్మార్గులను; ఏమతీి= ఉపేక్షించి; నమ్మగన్‌+పోలునే= నమ్మవచ్చునా! 
జ Fa (sey 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు కొడుకుమాట విని, ఇది తగదని చెప్పక దుర్మార్గుడై మీకు అపకారం చేసి, మిమ్మల్ని 
రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా ఉపేక్షించకూడదు, నమ్మకూడదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. పద్మకవృతం్తలోని (ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, జ, జ, జ, గ - అనే గణా 
లుంటాయి. లాక్షణికులు 11వ అక్షరం యతిస్థానంగా పేర్కొన్నారు. కాని, నన్నయ 8వ అక్షరాన్ని యతిగా నిలిపాడు. 
ఆం(ధ్రమహాభారతమంతటిలో నన్నయమా(త్రమే - ఒక్కసారిమాత్రమే - వాడినవిశేషవృత్తాల్లో ఇదొకటి కావటం విశేషం. 
ఇదికాక, రథోద్దతం, మణిభూషకం, దండకం అనేవి ఈ కోవకు చెందుతాయి. (సంపా.) 


వ. దీని నెలింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి; నిఖిల ధర్మవిదుల రయి వినీతుల రయిన మీకు 
బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాక్ళతంబు; దీనికి శోకింపవలవదు; కొండొకకాలంబునకు మీరును 
బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు; రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను; దీని 
జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే; వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబువలన రక్షించు; 
నిం దొరు లెటుంగకుండ( గార్యార్థుల రై కఠిపయదినంబు లుండి యేకచక్రపురంబున కే(గి బ్రాహ్మణభావంబున 
బ్రాహ్మణగోష్టి నుండి నారాక ప్రతీక్షించియుండు నది' యని కటిపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన 
మనుమల దీవించి కౌగలించుకొని, బాపష్పపూరితనయన యయి మొక్కియున్న కోడలి నూరార్హి; “నీకొడుకు 
ధర్మనిత్యుం; డీ యుధిష్టిరుండు నారాయణుభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల 


శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం 
గురుకులంబునెల్ల( బవిత్రంబు సేయు” నని శోకోపశమనంబు. జేసి; హిడింబం జూచి “దీనిపేరు కమలపాలిక యిది 
భీమునకు వశవర్తి యయి పరిచరించి మహాసత్వుం డయిన కొడుకుం గాంచు; నాతండు మి మృందఅ 
నాపద్విషయంబున నుద్ధరించు' నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన. 231 


ప్రతిపదార్థం: దీనిన్‌; ఎజింగి= తెలిసికొని; మీకు; హిత+ఉపదేశంబు+చేయన్‌= మేలును కూర్చే మాటలు చెప్పటానికి; 
వచ్చితిన్‌; నిఖిల, ధర్మ, విదులరు+అయి= అన్నిధర్మాలు తెలిసికొన్న వాళ్ళయి; వినీతులరు= వినయం కలవాళ్లు; అయిన= 
అయినట్టి; మీకున్‌, బాంధవవియోజనంబు+అయిన= బంధువులకు దూరమైన; ఈ, కర్మంబు; పురాకృతంబు= గతజన్మంలో 
చేయబడింది; దీనికిన్‌; శోకింపన్‌, వలవదు= దుఃఖింప నక్కరలేదు; కొండొకకాలంబునకున్‌= కొంతకాలానికి; మీరును= 
మీరుకూడా; బాంధవులన్‌+కలిసి; ఎప్పటి+అట్ల= ఎప్పటివలెనే; రాజ్యంబు+ చేయుదురు; ఇది; శాలిహోత్రు, తపః, ప్రభావంబునన్‌+ 
ఐన= శాలిహోత్రుడనే మహామునియొక్క తపస్సుయొక్క మహిమచేత ఏర్పడిన; కొలను; దీని, జలంబులు; ఉపయోగించినవారికి; 
బుభుక్షా, పిపాసలు= ఆకలిదప్పులు; లేవు; ఈ+వనస్పతియును= ఈ చెట్టుకూడ; శీత, వాత+ఆతప, వర్షంబువలనన్‌= చలి, 
గాలి, ఎండ, వానలనుండి; రక్షించున్‌= కాపాడుతుంది; ఇందున్‌= ఇక్కడ; ఒరులు= ఇతరులు; ఎలుంగక+ఉండన్‌= తెలుసు 
కొనకుండ; కార్య+అర్జులరు+ఐ= ప్రయోజనాన్ని కోరే వాళ్ళయి; కతిపయ, దినంబులు= కొన్నిరోజులు; ఉండి; ఏకచక్ర, 
పురంబునకున్‌= ఏకచక్రమనే పేరుగల పట్టణానికి; ఏంగి= వెళ్ళి; అందున్‌= ఆ పట్టణంలో; (బ్రాహ్మణభావంబునన్‌= 
బ్రాహ్మణులయొక్క పద్దతిలో; బ్రాహ్మణులగోస్టిన్‌+ఉండి= (బ్రాహ్మణులయొక్క సభలో ఉండి; నా రాక, (ప్రతీక్షించి= నా 
యొక్క రాకను ఎదురుచూచి; ఉండునది= ఉండండి; అని= ఆ(ప్రకారం; కజపి= బోధించి; తనకున్‌; వినయ+అవనతులు+అయి= 
వినయంతో వంగినవారై; కృత+అంజలులు+అయిన= చేయబడిన చేతులజోడింపు కలవాళ్ళయిన - అంటే చేతులు జోడించి 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 687 
నమస్కరించిన; మనుమలన్‌= మనుమల్ని; దీవించి= ఆశీర్వదించి; కౌంగలించుకొని= ఆలింగనంచేసి; బాష్ప, పూరిత, 
నయన+అయి= కన్నీటిచే నిండిన కళ్ళు కలదై; (మొక్కి+ఉన్న= నమస్కరించిన; కోడలిన్‌= కోడలిని, కుంతిని; ఊరార్భి= 
ఓదార్చి; నీ, కొడుకు= నీ కుమారుడు; ఈ యుధిస్టిరుండు= ఈ ధర్మరాజు; ధర్మ, నిత్యుండు= ఎడతెగని ధర్మం కలవాడు; 
నారాయణ, భుజంబులన్‌+పోని= శ్రీమహావిష్ణువుయొక్క చేతులవంటి; తన, నలువురు+ తమ్ముల, బలంబునన్‌; సార్వభౌముండు+ 
ఐ= సమస్త భూమండలాన్ని ఏలువాడై; రాజసూయ+అశ్వమేధ+ఆది, (క్రతువులు+చేసి= రాజసూయం, అశ్వమేధం మొదలయిన 
యాగాలు చేసి; పిత్సపైతామహంబు+ఐన= తండ్రితాతలకు సంబంధించిందైన; రాజ్యలక్ష్మిన్‌= రాజ్యసంపదను; అనుభవించుచున్‌= 
అనుభవిస్తూ; కురు, కులంబును+ఎల్లన్‌= కురువంశాన్నంతటినీ; పవిత్రంబు+చేయున్‌= పవిత్రం చేస్తాడు; అని= అని; 
శోక+ ఉపశమనంబున్‌+చేసి= దుఃఖం తగ్గేటట్టు చేసి; హిడింబన్‌+చూచి; దీని, పేరు= ఈమె పేరు; కమలపాలిక; ఇది= ఈమె, 
భీమునకున్‌= భీమునికి; వశవర్తిని+అయి= లొంగినదై; పరిచరించి= సేవచేసి; మహా, సత్తుండు+అయిన= మిక్కిలి బలం 
గలవాడయిన; కొడుకున్‌= కుమారుణ్ణి; కాంచున్‌= పొందుతుంది; ఆతండు= ఆ కుమారుడు; మిమ్ము+అందణన్‌= మిమ్మల్ని 
అందరినీ; ఆపత్‌+విషయంబునన్‌= (ప్రమాదానికి సంబంధించిన సందర్భంలో; ఉద్దరించున్‌= మీది కెత్తుతాడు - అంటే 
రక్షిస్తాడు; అని, చెప్పి; ముని, వరుండు= మునిశ్రేష్టుడు; తిరోహితుండు+ఐనన్‌= అగుపించకుండాపోయినవాడు కాగా - అంటే 
అంతర్జానమందినవాడు కాగా; 


తాత్పర్యం: 'ఆ విషయాన్ని తెలిసికొని మీకు హితోపదేశం చేయాలని వచ్చాను. అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు, 
వినయవంతులు అయిన మీకు బంధువులతో ఎడబాటు కలగటం పూర్వజన్మకృతం. దీనికి దుఃఖించవద్దు. 
కొంతకాలానికి మీరుకూడా బంధువులతో కలిసి ఎప్పటివలె రాజ్యం చేస్తారు. ఇది శాలిహోత్రమహాముని తపః 
ప్రభావంచేత ఏర్పడిన సరోవరం. దీనినీళ్ళు త్రాగినవాళ్ళకు ఆకలిదప్పులుండవు. ఈ చెట్టుకూడ చలి, గాలి, ఎండ, 
వానలనుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడ ఇతరులకు కన్పించకుండ మీ పని నెరవేరేవరకు కొన్ని రోజులుండి, 
తరువాత ఏకచ[క్రపురానికి పోయి, అక్కడ బ్రాహ్మణరూపంలో బ్రాహ్మణులతో కలిసి ఉండి, నా రాకకోసం 
ఎదురుచూడం” డని బోధించాడు. తనకు శిరస్సువంచి నమస్కరించి, చేతులు జోడించి నిలిచిన మనుమలను 
దీవించి కౌగలించుకొని, కన్నీరు కారుస్తున్న కోడలు కుంతిని ఓదార్చి, నీకొడుకు యుధిస్టిరుడు ధర్మాత్ముడు. 
అతడు నారాయణునిభుజాలవంటి నలువురుతమ్ముళ్ల బలంచేత రాజులందరిని శాసించి సార్వభౌముడు చేసే, 
రాజసూయాశ్వమేధాదియాగాలు చేసి, తాతతండ్రులరాజ్యం ఏలగలుగుతాడు. కురువంశాన్నంతటిని పవిత్రం చేస్తాడు” 
అని వారిశోకాన్ని ఉపశమింపచేశాడు. హిడింబను చూచి 'దీని పేరు కమలపాలిక. ఇది భీమునికి వశమై సేవ చేసి 
మహాబలవంతుడైన కొడుకును కంటుంది. అతడు మిమ్ముల్నందరినీ ఆపత్సమయంలో రక్షిస్తాడు" అని చెప్పి 
వ్యాసమహర్షి అదృశ్యమయ్యాడు. 


క, అమ్మునివరు కజపిన మా । ర్లమ్మున( బాండవులు విగతకల్మషు లవిషా 
దమ్మున సుఖముండిరి విన । య మ్మొప్ప(గ శాలిహోత్రునాశ్రమభూమిన్‌. 232 


ప్రతిపదార్థం: ఆ+ముని, వరు, కజపిన, మార్గమ్మునన్‌= ఆ ముని(శ్రేష్టుడైన వ్యాసమహర్షి బోధించిన పద్దతిలో; పాండవులు= 
పాండుకుమారులు; విగత, కల్మషులు= పోయినపాపంకలవాళ్ళు - అంటే పుణ్యాత్ములు; వినయమ్ము+ఒప్పయగన్‌= వినయం 
ప్రకాళించగా; శాలిహోత్రు+ఆ(శ్రమ, భూమిన్‌= శాలిహోత్రునియొక్క ఆశ్రమప్రదేశంలో; అవిషాదమ్మునన్‌= దుఃఖంలేకుండా; 
సుఖము+ఉండిరి= సుఖంగా ఉన్నారు. 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ మునిశ్రేష్టుడైన వ్యాసమహర్షి బోధించినవిధంగా పుణ్యాత్ములైన పాండవులు వినయంతో 
శాలిహోత్రునిఆ(శ్రమంలో దుఃఖం లేకుండా సుఖంగా ఉన్నారు. 


వ. అంత. 233 
తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. పవనతనూజుం డక్మమలపాలికచేత వినీతుం డై మహా 

ర్థవవృతభూమిలో( గల వనంబుల హంసబలాకసారసా 


రవరుచిరాపగావరసరఃపులినంబుల( బర్వతంబులన్‌ 
వివిధవిహారు: డై యనుభవించె నభీష్టమనోజభోగముల్‌, 234 


ప్రతిపదార్థం: పవన, తనూజుండు= వాయుదేవునికుమారుడైన భీముడు; ఆ+కమలపాలికచేతన్‌= ఆ హిడింబచేత; 
వినీతుండు+ఐ= నడిపించబడినవాడై; మహా+అర్లవ, వృత, భూమిలోన్‌= పెద్దసము(ద్రాలచే చుట్టబడిన భూమిలో; కల= ఉన్న; 
వనంబులన్‌= అడవులలో; హంస, బలాక, సారస+ఆరవ, రుచిర+ఆపగా, వర, సరః+పులినంబులన్‌= హంసలయొక్క, 
కొంగలయొక్క, బెగ్గురుపక్షులయొక్క ధ్వనులచేత మనోహరాలైన నదులయొక్క, ్రేష్టాలైన కొలనులయొక్క ఇసుకతిన్నెలలో; 
పర్వతంబులన్‌= కొండలలో; వివిధ, విహారుండు+ఐ= పలువిధాలైన విహారాలు కలవాడై; అభీష్ట, మనోజ, భోగముల్‌= మనస్సు 
కింపైన మన్మథసుఖాలను; అనుభవించెన్‌. 


తాత్సర్యం: హిడింబ తనను అనుసరించగా భీముడు భూమండలంలోని అనేకవనాలలో, హంసలు, కొంగలు, 
బెగ్గురుపక్షులు మొదలయినవాటిధ్వనులచేత మనోహరాలైన నదులయొక్క, కొలనులయొక్క ఇసుకతిన్నెలలో; 
పర్వతాలలో అనేకవిధాల విహరించి మనసు కింపయిన మన్మథసుఖాలను అనుభవించాడు. 


విశేషం: ఇందులో కమలపాలికాభీముల ప్రణయవిహారాలనే మనోహరసన్నివేశాలను మసృణమైన పదరచనతో నన్నయ 
వర్షించి శ్రేషమనే గుణాన్ని పోషించాడు. శృంగారసస్పోరకమైన అక్షరరమ్యతతో రచనను అలంకరించాడు. (సంపా.) 


హిడింబయందు ఘటోత్కచుండు పుట్టుట (సం.1-143-27) 


చ. నరవరు(డైన భీమువలనం బ్రభవించె హెడింబకున్‌ సుతుం 

డురుతర భీమ రూపు(డు ఘటోత్మచ నాముండు విస్సుర ద్దయం 

కర వదనంబు శంకునిభకర్ణములున్‌ వికృతాక్షులుం బయో 

ధరవరవర్ణమున్‌ వికటదారుణదంష్ట్రలు నొప్పచుండ(గన్‌. 235 
ప్రతిపదార్థం: నర, వరుండు+ఐన= మానవులలో ్రేష్టుడైన, భీమువలనన్‌= భీమునివల్ల; హిడింబకున్‌; విస్ఫురత్‌+భయంకర, 
వదనంబు= (ప్రకాశిస్తున్న భయంకరమైన ముఖం; శంకు, నిభ, కర్షములున్‌= మోడువంటిచెవులు; వికృత+అక్షులున్‌= వికార 


మైన కన్నులును; పయోధర, వర, వర్లమున్‌= మేఘంయొక్క శ్రేష్టమైన రంగు, వికట, దారుణ, దంష్ట్రలున్‌= హెచ్చు 
తగ్గులై భయంకరాలైన కోరలు; ఒప్పుచున్‌+ఉండ(గన్‌= ్రకాళిస్తుండగా; ఉరుతర, భీమ, రూపుండు= మిక్కిలి గొప్పదైన 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 689 


భయంకరమైన రూపంకలవాడు; ఘటోత్కచనాముండు= ఘటోత్కచుడనే పేరు కలవాడు; సుతుండు= కుమారుడు; ప్రభవించెన్‌= 
పుట్టాడు. 


తాత్సర్యం: భీమహిడింబలకు భయంకరమైన ముఖం, మోడువంటిచెవులు, వికారాలైన కన్నులు, నల్లనిరంగు, 
హెచ్చుతగ్గులై భయంకరాలైన కోరలు, భీతి గొలిపే పెద్దదేహం కల ఘటోత్కచ నామధేయుడు కుమారుడొకడు 
పుట్టాడు. 


విశేషం: శంకునిభకర్లములున్‌- అనేదానికి శంఖనిభకర్లములున్‌ అనే పాఠాంతరం ఉన్నది. మూలంలో “శంకుకర్ణం విభీషణమ్‌” 
అని ఉంది - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.382. 


వ. ఇట్లు సద్యోగర్ణంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్‌క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర 
కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకు( గుంతీదేవికి మొక్కిన, నగ్రుందనుం 
డగుట నందటును గరంబు గారవంబున. గొనియాడం గొన్నిదినంబు లుండి; యొక్కనా6 డంజలి 
పుటఘటితమస్తకుం డయి 'రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం; బని గలయప్పడు నన్ను( దల 
చునది; యాక్షణంబ వత్తు నని యందటిచేత ననుజ్ఞాతుండై తల్లిం దోడ్కొని, యుత్తరాభిముఖుం డయి యరిగి; 


నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్శశా స్త్రనీతిశా స్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్ధమత్య 
త్రిగర్తకీచక విషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని. 236 


ప్రతిపదార్థం: ఇటు; సద్యః+గర్భంబునన్‌= అప్పటికప్పుడు కలిగిన కడుపున; కామ, రూప, ధరుండు*ఐ= ఇచ్చవచ్చిన 
రూపాన్ని ధరించేవాడై; ఘటోత్కచుండు, పుట్టి; తత్‌+క్షణంబు+అ= ఆ నిమిషాన్నే; నవ, యౌవనుండును= (క్రొత్తగా ఏర్పడిన 
యౌవనం కలవాడును; అనేక+అస్త్ర, శస్త్ర, కుశలుండునున్‌= పలువిధాలైన అస్రాలలో, శస్రాలలో నేర్పుకలవాడును; అపరిమిత, 
రాక్షస, పిశాచ, బల పరివృతుండునున్‌+ఐ= అంతులేని రాక్షసపిశాచబలంచేత చుట్టబడినవాడును అయి; తల్లి, తండ్రులకున్‌; 
కుంతీదేవికిన్‌; (మొక్కినన్‌= నమస్కరింపగా; అగ్ర, నందనుండు+అగుటన్‌= పెద్దకొడుకు కావటంచేత; అందణును; కరంబు= 
మిక్కిలి; గారవంబునన్‌= (ప్రేమతో; కొనియాడన్‌= పొగడగా; కొన్ని, దినంబులు+ఉండి; ఒక్కనాండు; అంజలి పుట, ఘటిత, 
మస్తకుండు+అయి= దొప్పవంటి చేమోడ్సులచే కూడిన తల కలవాడై; రాక్షస,పిశాచ, బలంబులతోడన్‌; ఆ+ఇమ్ములన్‌= ఆ 
ప్రదేశాలలో; ఉండెదన్‌; పని, కల+అప్పుడు= పని ఉండే సమయంలో; నన్నున్‌, తలంచునది= తలచండి; ఆ+క్షణంబు+అ= 
ఆ నిమిషాననే; వచ్చుదును+అని= వస్తానని; అందటిచేతన్‌, అనుజ్ఞాతుండు+ఐ= అనుమతింపబడినవాడై; తల్లిన్‌+తోడ్కొని= 
తల్లిని తీసుకొని; ఉత్తర+అభిముఖుండు+అయి= ఉత్తరానికి ఎదురుగా ముఖం కలవాడై- అంటే ఉత్తరంవైపు తిరిగినవాడై; 
అరిగెన్‌= వెళ్ళాడు; ఇట; పాండవులును= పాండవులు కూడా; శాలిహోత్రు+ఒద్దన్‌= శాలిహోత్రునిదగ్గర; అనేక ధర్మశాస్త్ర, నీతి 
శాస్త్రంబులు= చాలా ధర్మశాస్త్ర నీతిశాస్త్ర విషయాలు; అభ్యసించి= నేర్చుకొని; ఆ+ముని, వరున్‌= ఆ మునిశ్రేష్టుడిని; 
వీడ్కొని= వదలి; చని= వెళ్ళి; విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక, విషయంబులు= విదర్భ, మత్స్య, (త్రిగర్త, కీచక దేశాలు, కడచి= 
దాటి; ఏకచక్రంబు+అను+అ[గ్రహారంబు; కని= చూచి. 


తాతృర్యం: ఈ విధంగా అప్పటికప్పుడు కలిగిన గర్భంలో తనకు ఇచ్చవచ్చినరూపాన్ని ధరించగలవాడైన 
ఘటోత్కచుడు పుట్టి, తత్‌క్షణమే నవయౌవనం, వివిధశాస్త్రాలలో నైపుణ్యం కలవాడై, అపరిమితరాక్షసపిశాచబలంతో 
కూడి తల్లిదండ్రులకు, కుంతీదేవికి నమస్కరించాడు. ఘటోత్కచుడు మొదట పుట్టినకుమారుడు కావటంవలన 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతణ్ణి అందరు ఆదరించగా - అతడు కొన్నిదినాలుండి, ఒకనాడు అందరికీ నమస్కరించి - 'నేను రాక్షస 
పిశాచబలాలతో ఆయా(ప్రదేశాల్లో ఉంటాను. అవసరమైనప్పుడు నన్ను తలిస్తే ఆ క్షణాన్నే వస్తా' నన్నాడు. తరువాత 
అందరి అనుమతి పొంది తల్లిని వెంటతీసికొని ఉత్తరదిశగా వెళ్ళాడు. ఇట పాండవులు కూడా శాలిహోత్రుని దగ్గర 
అనేకధర్మశా(స్రాలు, నీతిశాస్తాలు అభ్యసించి, ఆయనదగ్గర సెలవు తీసికొని విదర్భ, మత్స్య, (త్రిగర్త, కీచకదేశాలు 
దాటి, ఏకచక్రమనే అగ్రహారాన్ని చూచి. 
విశేషం: 'నాయిమ్ముల' - నాకు ఇష్టమైనట్టు - అనుకూలమైనట్టు అనిగూడ అన్వయించడానికి అవకాశం ఉన్నది. 'ఏకచ(క్రం 
బనునగ్రహారంబు' - ఏకచక్రాపురము అని మూలం. “ఏకచక్రామ్‌ గతా స్తే తు - చిత్రశాలాప్రతి, ఘటోత్కచజన్మము 
చైత్రబహుళ అష్టమి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.383. 
పాండవు లేకచక్రపురంబున విప్రగృహంబున నుండుట (సం.1-145-1) 

క. లలితజటాజినకుశవ - ల్మలధరు లై వేద మొప్పయగా( జదువుచు ని 

మ్ముల బ్రహ్మచారివృత్తిని । వెలయంగ నం దుండి రొక్కవనిప్రగ్టహమునన్‌. 237 
ప్రతిపదార్థం: లలిత, జటా+అజిన, కుశ వల్కల, ధరులు, ఐ= చక్కనిజడలను, జింకతోళ్ళను, దర్భలను, నారచీరలను 
కట్టినవారై; వేదము= వేదాన్ని; ఒప్ప(గాన్‌= తగువిధంగా; చదువుచున్‌; ఇమ్ముల=సుఖంగా; బ్రహ్మచారి, వృత్తిని= బ్రహ్మచారియొక్క 
నడవడితో; వెలయంగన్‌= ప్రకాశించేటట్టు; ఒక్క, విప్ర, గృహమునన్‌= ఒక (బ్రాహ్మణుని ఇంటిలో; అందున్‌= ఆ ఏకచ(క్రపురంలో; 
ఉండిరి. 
తాత్పర్యం: (పాండవులు) చక్కనిజడలతో, జింకతోళ్ళతో, దర్భలతో, నారచీరలతో వేదపఠనం చేస్తూ బ్రహ్మచర్యవృత్తి 
నవలంబించి సుఖంగా ఆ ఏకచ(క్రపురంలో ఒక (బ్రాహ్మణునిఇంట్లో ఉన్నారు. 


క. ధృతి. జదువుచు భిక్షార్థము । ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌన 

వ్రతులం దృప్తుల( జేసిరి । సతతము నందుల గృహస్థ సద్దిజులు దయన్‌. 238 
ప్రతిపదార్థం: ధృతిన్‌, చదువుచున్‌= సంతోషంతో చదువుతూ; భిక్షా+అర్థము= భిక్షకోసం; (ప్రతిగృహమునకున్‌= ఇంటింటికి; 
అరుగుచున్‌+ఉన్న= వెళ్ళుతున్న; భవ్యులన్‌= మంచివాళ్ళను; మౌన, వ్రతులన్‌= మాటాడక ఉండే (వ్రతాన్ని అవలంబించిన 
వాళ్ళను; అందుల= అక్కడి; గృహస్థ, సత్‌+ద్విజులు= ఏకచ(క్రపురంలోని గృహస్టులైన మంచి బ్రాహ్మణులు; దయన్‌= 
దయతో; సతతము= ఎల్లప్పుడు; తృప్తులన్‌+చేసిరి= తృప్తి పొందినవారినిగా చేశారు. 
తాత్సర్యం: సంతోషంతో చదువుతూ భిక్షకోసం ప్రతిగృహానికి వెళుతున్న మౌనవ్రతులు, మంచివాళ్ళు అయిన 
పాండవులను ఏకచ(క్రపురంలోని స(ద్రాహ్మణగృహస్ట్థులు దయతో ఎల్లప్పుడు తృప్తిపరచారు. 
క 'జలజప్రియతేజుల వీ । రల ధీరుల ధరణివలయరాజ్యశ్రీయో 

గ్యుల ని ట్లేలొకొ భిక్షా । శులం జేసి విధాత్భం డంచు శోకింప జనుల్‌. 239 


పతిపదారం: జలజ, ప్రియ, తేజులన్‌= నీటినుండి పుట్టిన పద్యానికి ప్రియుడైన సూర్వునివంటి కాంతి కలవాళ్ళను; 
న్‌ థ్‌ 9 టె మ 9 అ 
ధీరులన్‌; ధరణి, వలయ, రాజ్యశ్రీ, యోగ్యులన్‌= భూమండలంయొక్క రాజ్యలక్ష్మికి తగినవాళ్ళను; వీరలన్‌= వీళ్ళను; 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 691 


విధాతృండు= బ్రహ్మదేవుడు; ఏల+ఒకొ= ఎందుచేతనో; ఇట్టు= ఈ విధంగా; భిక్షా+అశులన్‌= భిక్షాన్నం తినేవాళ్ళుగా; చేసెన్‌; 
అంచున్‌= అంటూ; జనుల్‌; శోకింపన్‌= విచారింపగా. 


తాత్సర్యం: 'సూర్యతేజులు, ధీరులు, భూమండలరాజ్యలక్ష్మికి తగినవాళ్ళు అయిన వీళ్ళను (పాండవులను) 
(బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవాళ్ళుగా చేశాడో కదా!” అని జనులంతా దుఃఖించగా. 


క, పరమాన్నభక్ష్యభిక్షా । పరిపూర్ణతరంబు లయిన పాత్రము లయ్యే 
వురు నిత్యంబు నివేదిం । తురు దల్లికి. గరముభక్తితో వినయమునన్‌. 240 


ప్రతిపదార్థం: ఆ+ఏవురు= ఆ ఐదుగురు; నిత్యము= (ప్రతిదినం; కరము= మిక్కిలి; భక్తితో; వినయమునన్‌= వినయంతో; 
పరమ+అన్న+భక్ష్య, భిక్షా, పరిపూర్ణత రంబులు+అయిన= పాయసంచేతను, పిండివంటలచేతను, అన్నంచేతను పూర్తిగా 
నిండినవైన; పాత్రములు= పాత్రములను; కుంతీదేవికి; నివేదింతురు= సమర్పిస్తారు, ఇస్తారు. 


తాత్పర్యం: పాండవులైదుగురు (ప్రతిదినం మిక్కిలి భక్తివినయాలతో పాయసం, పిండివంటలు, అన్నం నిండిన 
పాత్రలను తెచ్చి తల్లికి అందజేస్తారు. 


వ. కుంతియుదాని రెండుభాగంబులు సేసి యం దొక్కభాగంబు భీమునకుం బెట్టి, తక్కిన భాగంబు గడమ కొడుకులుం 
దానును గుడుచుచు నిట్లు ప్రచ్ధన్ను లై యేకచక్రపురంబున నున్నంత, నొక్కనాండు ధర్మార్దునయములు భిక్షార్థం 
బరిగిన నిట కుంతియు భీముండును దమ విడిసిన విప్రగృహంబున నున్నంత, నం దొక్కపెట్ట యార్తధ్వని యెగసిన 
విని కుంతీదేవి యెంతయు సంతాపించి భీమున కి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: కుంతియున్‌; దానిన్‌= ఆ ఆహారాన్ని; రెండు, భాగంబులు+చేసి; అందు+ఒక్క, భాగంబు; భీమునకున్‌+పెట్టి; 
తక్కినభాగంబు; కడమకొడుకులున్‌= తక్కినకొడుకులును; తానును= తానూ; కుడుచుచున్‌= తింటూ; ఇట్టు; ప్రచ్చన్నులు+ఐ= 
కప్పబడినవాళ్ళయి అంటే మారువేషాలలో ఉన్న వాళ్ళయి; ఏక, చక్ర, పురంబునన్‌; ఉన్న+అంతన్‌; ఉండగా; ఒక్కనాండు; 
ధర్మ+అర్డున+యములు= ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు; భిక్షా+అర్హంబు= భిక్షకోసం; అరిగినన్‌= వెళ్ళగా; ఇట, 
కుంతియు, భీముండును; తమ విడిసిన, విప్ర, గృహంబునన్‌= తమయొక్క విడిదిచేసిన బ్రాహ్మాణగృహంలో; అంటే తా 
ముండే బ్రాహ్మణులఇంటిలో; ఉన్న+అంతన్‌= ఉండగా; అందున్‌= ఆ ఇంటిలో; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; ఆర్త, ధ్వని= 
ఏడుపుశబ్దం; ఎగసినన్‌= వ్యాపింపగా; విని; కుంతీదేవి, ఎంతయున్‌; మిక్కిలి; సంతాపించి= దుఃఖించి; భీమునకున్‌+ 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: కుంతీదేవి ఆ ఆహారాన్ని రెండుభాగాలు చేసి ఒకభాగం భీమునికి పెట్టి తక్కిన భాగాన్ని తానూ, 
తక్కినకొడుకులూ తింటూ, మారువేషంలో కాలం గడుపుతూండగా, ఒకనాడు ధర్మార్జుననకుల సహదేవులు భిక్షకు 
వెళ్ళినసమయంలో తానూ భీముడూ ఇంట్లో ఉండగా, తా ముండే ఆ (బ్రాహ్మణగృహంలో ఒక్కసారిగా పెద్దఏడుపు 
వినిపించింది. అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీమునితో ఇట్లా అన్నది. 


తే. ఇందు సుఖ ముండితిమి యొరు లెజు(గకుండ । నేలొకో యిప్ప డీ విప్ర నింట నార్త 
రవము వీతెంచె? దీని నారసి యెటుంగ | వలయు దతతీకారంబు వలయు జేయ. 242 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒరులు+ఎణు(గక+ఉండన్‌= ఇతరులకు తెలియకుండ; ఇందున్‌= ఈ బ్రాహ్మణుని ఇంటిలో; సుఖము+ 
ఉండితిమి= సుఖంగా ఉన్నాం; ఇప్పుడు+ఈ, విప్రుని+ఇంటన్‌= ఇప్పు డీ (బ్రాహ్మణుని ఇంట్లో; ఆర్త, రవము= ఏడుపుధ్వని; 
ఏల+ఒకో= ఎందుచేతనోకదా!; వీతెంచెన్‌= వ్యాపించింది; దీనిన్‌+ఆరసి= దీన్ని విచారించి; ఎణుంగవలయున్‌= తెలిసికోవాలి; 
తత్‌+(ప్రతీకారంబు= దానికి మారుచేతను; చేయ, వలయున్‌= చేయాలి, అనగా వాళ్ల బాధ తొలగించాలి. 


తాత్సర్యం: ఇతరులకెవ్వరికీ తెలియకుండ ఇక్కడ సుఖంగా ఉన్నాం. ఎందుచేతనో ఇప్పు డీ బ్రాహ్మణుని ఇంట్లో 
ఏడుపుధ్వని వినవస్తున్నది. దీన్ని విచారించి తెలిసికొని వాళ్లబాధను తొలగించాలి. 


వ. పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్ప డెద్ది 
యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం బీ గృహస్టున కయ్యెం గావలయు; నా మనంబు మలమల మటథింగెడు6 

ర్క థి 
గావున దీనిం దలంగి వీరికి మనఃప్రియంబు సేయవలయు. 243 


ప్రతిపదార్థం: పరమ+ఉపకారి+ఐన= మిక్కిలిఉపకారం చేసినవాడైన; ఈ, (బ్రాహ్మణునకున్‌; ఏమి, ప్రియము= ఏమిఇష్టం; 
చేయన్‌; సమకూరునో= కలుగుతుందో; అని= ఆ విధంగా; చింతించుచున్‌+ఉన్నచోన్‌= ఆలోచిస్తూ ఉండగా; ఇప్పుడు; 
ఎద్ది+ఏనియున్‌= ఏదోఒక; దుస్తరంబు+అయిన= దాటరానిదైన; దుఃఖంబు= కష్టం; ఈ గృహస్టునకున్‌; అయ్యెన్‌+కావలయున్‌= 
అయి ఉండాలి; నా; మనంబు= నా యొక్క మనస్సు; మలమల= మలమలమాడినట్టు; మటిగౌడున్‌= కాగుతున్నది - 
తపిస్తున్నది; కావునన్‌; దీనిన్‌= ఈ కష్టాన్ని; తలంగి= తొలగించి; వీరికిన్‌; మనః॥ప్రియంబు= మనస్సుకు సంతోషాన్ని; 
చేయవలయున్‌= కలిగించాలి. 


తాత్పర్యం: మనకు మహోపకారం చేసిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా ఇష్టమైనది చేయాలని ఆలోచిస్తుండగా ఇప్పు 
పక! eg = 


డేదో దాట శక్యంకాని కష్టం ఈ యింటి యజమానికి కలిగినట్టున్నది. నా మనస్సు చాలా బాధపడుతున్నది. 
అందుచేత ఆ కష్టాన్ని తీర్చి? వారికి మనస్స్పంతోషాన్ని కలిగించాలి. 


క. కృత మెటుగుట పుణ్యము; స । న్మతి దానికి సమముసేంత మధ్యము; మటి త 

త్మృతమున కగ్గలముగ స । తృతిసేయుట యుత్తమంబు కృతబుద్దులకున్‌. 244 
ప్రతిపదార్థం: కృతబుద్దులకున్‌= చేయబడినబుద్దిగలవాళ్ళకు - అంటే పండితులకు; కృతము= చేయబడినదాన్ని; 
ఎటుగుట= తెలిసికొనటం; పుణ్యము; సత్‌+మతిన్‌= మంచిబుద్దితో; దానికిన్‌= చేసినమేలుకు; సమము= సమమైనదాన్ని - 
ప్రత్యుపకారాన్ని; చేంత= చేయటం; మధ్యము= మధ్యమార్గం; మటి= అంతేకాక; తత్‌+కృతమునకున్‌= ఆ చేయబడినదానికంటె; 
అగ్గలముగన్‌= అధికంగా; సత్‌+కృతి= మంచిపని; (ప్రత్యుపకారం; చేయుట; ఉత్తమంబు. 
తాత్సర్యం: బుద్దిమంతులైనవాళ్ళు-ఎదుటివాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించటమే గొప్ప పుణ్యకార్యం. మంచిబుద్దితో 
దానికి సమానమైన (ప్రత్యుపకారం చేయటం మధ్యమమార్గం. అట్లాకాక చేసిన ఉపకారంకంటె ఎక్కువగా (ప్రత్యుపకారం 
చేయటం ఉత్తమపద్దతి. 


విశేషం: నన్నయనానారుచిరార్హసూక్తి కిది ఒక చక్కని ఉదాహరణం. 


వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 245 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 693 
తాత్సర్యం: అని కుంతీదేవి పలుకగా భీముడు విని ఈ విధంగా అన్నాడు. 


వ. ఎటింగి నాకు జెప్పు మిది యేమి? యెవ్వరి । వలన నింతయయ్యె? వగవ నేల? 

యెంత కడింది యైన నిది యేను దీరి యీ । విప్రునకు( బ్రియంబు విస్తరింతు. 246 
ప్రతిపదార్థం: ఇది; ఏమి= ఈ దుఃఖం ఏమిటి!; ఎవ్వరివలనన్‌= ఎవరివల్ల; ఇంత+అయ్యెన్‌= ఇంత జరిగింది - అంటే 
ఇంతదుఃఖం కలిగింది; ఎటి6౧= తెలిసికొని; నాకున్‌+చెప్పుము; వగవన్‌+ఏల= దుఃఖించటమెందుకు? ఎంత, 
కడి(ది+ఐనన్‌= ఎంతకష్టమైనదైనా; ఇది= దీన్ని; ఏను= నేను; తీర్చి= నెరవేర్చి, చక్కజేసి; ఈ, విప్రనకున్‌= ఈ (బ్రాహ్మణునికి; 
పియంబు= సంతోషాన్ని; విస్తరింతున్‌= అధికం చేస్తాను. 
తాత్సర్యం: ఇ దేమి దుఃఖం? ఎవరివల్ల ఇంత జరిగింది? తెలిసికొని నాతో చెప్పుము. దుఃఖించటం ఎందుకు? 
ఇది ఎంత కష్టమైనదైనా నేను దీన్ని తీర్చి ఈ (బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను. 


వ. అనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ 
నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247 
ప్రతిపదార్థం: అనినన్‌=అనిచెప్పగా; కుంతి; అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అని= చేస్తాను అని చెప్పి; చని= వెళ్ళి; 
దుఃఖపరవశులు+అయి= దుఃఖానికి పూర్తిగా లొంగిపోయినవాళ్ళయి - అంటే పూర్తిగా దుఃఖంలో మునిగిపోయినవాళ్ళయి; 
పరిదేవనంబు; చేయుచున్‌+ఉన్న, వారలన్‌= ఏడుస్తూ ఉండే వాళ్లను; చూచి; అడుగనేరక= అడుగలేక; మిన్నక+ఉన్న+అంతన్‌= 
ఊరుకున్న తర్వాత; (బ్రాహ్మణుండు; తన, బాంధవులు; వినన్‌= వినేటట్టుగా; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని భీము డనగా కుంతి అట్లాగే చేస్తా నని వెళ్ళి, పూర్తిగా దుఃఖంలో మునిగి ఏడుస్తున్నవాళ్ళను చూచి 
ఏమీ అడుగలేక ఊరకుండగా బ్రాహ్మణుడు తనబంధువులు వినేటట్టుగా ఇట్టా అన్నాడు. 


బకున కాహారముగా. బోవుటనుగూర్చి బ్రాహ్మణకుటుంబము విచారించుట (సం.1-145-20) 
క నలసారము సంసార మ '। భీలదుఃఖావహము భయనికేతన మతిచం 
చలము పరాధీనం బిం । దుల జీవన మేల నమ్ముదురు తత్తవిదుల్‌. 248 


ప్రతిపదార్థం: సంసారము; నలసారము= గడ్డియొక్కసారంవంటి సారంగలది - అంటే నిస్సారమైనది; దుఃఖ+ఆవహము= 
దుఃఖాన్ని కలిగించేది; భయ, నికేతనము= భయానికి ఇల్లు అయినట్టిది; అతి, చంచలము= మిక్కిలిచలించేది- స్థిరత్వం 
లేనట్టిది; పర+అధీనంబు= ఇతరులకు లొంగినట్టిది; తత్త విదుల్‌= నిజాన్ని తెలిసికొన్నవారు - అంటే పండితులు; ఇందుల, 
జీవనము= సంసారంలోని (బ్రతుకును; ఏల! నమ్ముదురు= ఎందుకు నమ్ముతారు. 


తాత్సర్యం: సంసారం గడ్డివలె నిస్పారమైనది; దుఃఖాన్ని కలిగించేది; భయానికి స్థానమైనది; మిక్కిలి చంచలమైనది; 
ఇతరులకు లొంగేది; పండితులైనవాళ్ళు ఈ సంసారజీవనం సత్యమైనదని ఎట్టా నమ్ముతారు? 


విశేషం: కథాప్రసన్నతకు భంగంలేకుండ, సందర్భోచితంగా మానవునికి వెలుగునిచ్చే నన్న్మయనానారుచిరార్థసూక్తులలో ఇది 
ఒకటి. నలసారము - నలస్యతృణస్యసారఇసారోయస్య సః - భా.కూ. - శ్రీమదాంధ్రమహాభారత సంశోధితప్రతి, పుట.386. 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆదిని సంయోగవియో । గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం 

పాదిల్లక తక్కవు పూ । ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నయినన్‌. 249 
ప్రతిపదార్థం: ఎట్టి, యోగికిన్‌+అయినన్‌= ఎట్లాంటి యోగాభ్యాసంచేసే వానికైనా లేదా ఎట్లాంటి అదృష్టవంతునికైనా; 
పూర్వ+ఉదయ, కర్మమునన్‌= పూర్వజన్మంలోని కర్మవలన; ఆదిని= మొదట; సంయోగ, వియోగ+లది, ద్వంద్వములు= 
కలవటం, విడిపోవటం మొదలయిన జంటలు; దేహి+అగువానికిన్‌= దేహంగలవాడైన వానికి - అంటే (ప్రతిమనుజునికి; 
సంపాదిల్లక= కలుగక; తక్కవు= తప్పవు. 
తాత్సర్యం: ఎంతయోగికైనా - ఏ మానవుడికైనా - పూర్వజన్మకర్మవలన కలవటం, విడిపోవటం ద్వంద్వాలను 
అనుభవించటం తప్పదు. 
విశేషం: మానవజీవితతత్తాన్ని తెలిపే నన్నయ రుచిరార్జసూక్తులలో ఇది ఒకటి. 
తరువోజ :- 

ఏనును బ్రజలును నీధర్మసతియు నే యుపాయంబున నిబ్బారి. గడవ( 

గానేర్తు? మెయ్యది గర్భ? మిందుండ. గా దేగుదమ యొండు గడ కని ముంద 

రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది; యిట్టిదారుణ మిమ్మెయి జేయ( 

గా నున్న విధి యేల కడవంగ నిచ్చు గర్మవిపాకంబు గడవంగ లావె, 250 
ప్రతిపదార్థం: ఏనును= నేనూ; ప్రజలును= బిడ్డలును; ఈ, ధర్మ, సతియున్‌= ఈధర్మపత్ని - అంటే ఈ నా భార్యా; 
ఏ+ఉపాయంబునన్‌= ఏ ఉపాయంచేత; ఈ+బారిన్‌= ఈ ఆపదను; కడవంగన్‌= దాటగా; నేర్తుము (నేర్చుదము); ఏ+అది= 
ఏది; కర్ణము= చేయదగింది; ఇందు+ఉండన్‌+కాదు= ఇక్కడ ఉండకూడదు; ఒండు+కడకున్‌= వేరొకచోటికి; ఏగుదము+అ= 
వెళ్ళుదామే; అని; ముందర+ఏను+ఎంత+చెప్పినన్‌= ముందుగా నే నెంతచెప్పినా; ఇది= ఈమె (భార్య); ఎన్నండు= ఎప్పుడూ; 
వినదు+అ= వినలేదు; ఇట్టి, దారుణము= ఇంతటిఘోరాన్ని; ఈ+మెయిన్‌= ఈవిధంగా; చేయన్‌+కాన్‌+ఉన్న= చేయటానికై 


ఉంటే; విధి= బ్రహ్మ; ఏల= ఎట్టు; కడవంగనిచ్చున్‌= పోనిస్తాడు; కర్మ విపాకంబు= కర్మఫలం; కడవంగన్‌= తప్పించుకోవటానికి; 
లావె= సాధ్యమా? 


తాత్పర్యం: నేను, బిడ్డలు, నా భార్య ఏ ఉపాయంచేత ఈ ఆపదను దాటగలం? ఏం చేయాలో తోచకుండా ఉన్నది. 
ఇక్కడ ఉండకూడదు, వే రొకచోటికి వెళ్ళుదామే అని ముందుగా నే నే నెంత చెప్పినా నా భార్య వినలేదు. ఇంతటి 
ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్న (బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు? కర్మఫలం తప్పించుకోవటం 
సాధ్యమా! 


విశేషం: అలం: అర్జాంతరన్వాసం. తరువోజకు 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం 
ఉంటాయి. 1-3-7 గణాల మొదటి అక్షరాలకు యతిమై(త్రి ఉంటుంది. ప్రాసనియతి ఉన్నది. 102వ పద్యం చూడండి. 


సీ, మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై । ధర్మచారిణి యగు దాని వినయ 
వతి బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు । భక్ష్యంబ వగు మని పనుపనేర్తు? 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 695 


ధర్మాభివృద్దిగా. దగు వరునకు నీగ । నిల్లడ బ్రహ్మచే నిడంగంబడిన 
యిక్కన్య యతిబాల యిం దుద్దవం బగు । దౌహిత్రలాభంబు దలు(గ నెట్లు 


ఆ. దీనింబుత్తు? మటి మదీయ పిండోదక । నిధి. దనూజు( గులము నిస్తరించు 
వాని బితృగణంబువలని బుణంబు( బా । చిన మహోపకారి. జిజబుతవాని. 251 


ప్రతిపదార్థం: మంత్రయుక్తంబుగాన్‌= మంత్రంతో కూడుకొన్నదిగా; మత్‌+పరిణీత+ఐన= నాచే వివాహమాడబడిన; ధర్మ, 
చారిణి+అగు, దానిన్‌= ధర్మంలో నడిచేదానిని; వినయవతిన్‌= వినయవంతురాలైనదానిని; అనువ్రతన్‌= అనుసరించి 
నడచుకొనేదానిని; ఎట్టుల= ఏ విధంగా; అసురకున్‌= రాక్షసునికి; భక్ష్యంబవు+అగుము+అని= తినదగిన దానివి కమ్ము అని; 
పనుప, నేర్తున్‌= పంపించగలను; ధర్మ+అభివృద్దిగాన్‌= ధర్మం ఎక్కువగా పెరిగేటట్లు; తగు, వరునకున్‌= తగిన మగనికి; 
-ఈగన్‌= ఇవ్వటానికి; (బ్రహ్మచే= బ్రహ్మదేవునిచేత; ఇల్లడ= అడిగినప్పుడు ఇమ్మని ఉంచిన వస్తువుగా; ఇడంగన్‌+పడిన= 
ఉంచబడిన; ఈ+కన్య; అతిబాల= చాలా చిన్నది; ఇందు+ఉద్భవంబు+అగు= దీనిద్వారా కలిగేటి; దౌహి(త్ర, లాభంబు= 
కూతురికొడుకు - మనుమడు పుట్టటం; తలంగన్‌= తొలగిపోయేటట్టు; ఎట్టు= ఏ విధంగా; దీనిని= ఈ కూతురిని; పుత్తున్‌= 
పంపిస్తాను; మటీ= అంతేకాక; మదీయ, పిండ+ఉదక, నిధిన్‌= నాయొక్క పితృదేవతల కిచ్చే అన్నపుముద్దలకు, నీళ్లకు 
స్థానమైనవాడిని; తనూజున్‌= శరీరంనుండి జన్మించినవాడిని - కుమారుడిని; కులము, నిస్తరించువానిన్‌= వంశాన్ని 
తరింపజేసేవాడిని; పిత్సగణంబువలని, బుణంబున్‌+పాచిన, మహా+ఉపకారిన్‌= పితృదేవతలయొక్క సమూహంనుండి బుణాన్ని 
తొలగించి గొప్ప ఉపకారం చేసినవాణ్ణి; చియుతవానిన్‌= చిన్నవాడిని. 


తాత్పర్యం: వేదమం(త్రపూర్వకంగా వివాహమాడి నాతోగూడ ధర్మమార్గాన చరిస్తూ వినయవతి అయి నన్ననుసరించి 
నడచుకొనే భార్యను రాక్షసునికి ఆహారం క మ్మని ఎలా పంపగలను? ధర్మం అభివృద్ధి చెందేటట్టు తగిన వరుడి 
కిచ్చి వివాహం చేయటానికి నా దగ్గర బ్రహ్మదేవుడు ఇల్లడగా ఉంచిన ఈ కన్యను నా కూతురిని - దౌహిత్రుడు 
నాకు లేకుండాపోయేటట్లు రాక్షసునికి ఆహారంగా ఎట్టా పంపగలను? అంతే కాదు, నా పితృదేవతలకు పిండోదకా 
లిచ్చే కుమారుడిని, వంశాన్ని తరింపజేసేవాడిని, పితృదేవతల బుణం తీర్చే మహోపకారిని, ఈ చిన్నవాడిని. 


ఆ, ఎట్టు సూచి చూచి యిది పాప మనక య । య్యసుర వాత ద్రోతు నదయవత్తి; 
నరిగి యేన యిప్ప డసురకు నాహార । మగుదు వీరి. బుచ్చ నగునె నాకు. 252 


ప్రతిపదార్థం: ఎట్టు= ఏవిధంగా; చూచి, చూచి; ఇది= ఈ పని; పాపము+అనక; ఆ+అసురవాతన్‌= ఆ రాక్షసుని చోట; 
అదయ, వృత్తిన్‌= దయలేనినడవడికతో - అంటే (క్రూరంగా; (త్రోతున్‌= తోస్తాను; ఏన= నేనే; అరిగి= వెళ్ళి; ఇప్పుడు+అ= 
ఇప్పుడే; అసురకున్‌= రాక్షసునికి; ఆహారము+అగుదున్‌= ఆహారం అవుతాను; నాకున్‌; వీరికిన్‌; పుచ్చన్‌+అగునె= పంపతగునా! 


తాత్పర్యం: ఏ విధంగా చూచి చూచి ఇది పాపమని అనక ఈ చిన్నవాడిని క్రూరంగా ఆ రాక్షసునినోట తోస్తాను? 
నేనే వెళ్ళి ఇప్పుడే ఆ రాక్షసునికి ఆహారమవుతాను. వీళ్ళను నేను పంపదగునా? 


వ. అని యాత్త్మపరిత్యాగంబునందు. గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యిట్లనియె. 253 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ఆత్మ, పరిత్యాగంబునందున్‌= తనను తాను అర్పించుకోవటంలో; కృత, నిశ్చయుండు+ఐ= 
చేయబడిన నిర్ణయం కలవాడై; ఉన్న; (బ్రాహ్మణున్‌+చూచి; (బ్రాహ్మణి= బ్రాహ్మణునిభార్య; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని తనను తాను అర్పించుకోవటానికి నిర్ణయించుకొన్న బ్రాహ్మణుణ్ణి చూచి, ఆ బ్రాహ్మణుని భార్య 
ఈ విధంగా అన్నది. 


క. మనుజులకు నెవ్విధంబున | ననతిక్రమణీయ మైన యాపద్విషయం 
బున సంతాపింప(గ జన । దని యెటింగియు నగునె యెట్లు లని శోకింపన్‌. 254 


ప్రతిపదార్థం: మనుజులకున్‌; ఏ+విధంబునన్‌= ఏ విధంగానైనా; న+అతిక్రమణీయము+ఐన= దాటరానిదైన; ఆపత్‌+ 
విషయంబునన్‌= ఆపద విషయంలో; సంతాపింప(గన్‌+చనదు+అని= దుఃఖించకూడదని; ఎజీిం౧ియున్‌= తెలిసియు, 
ఎట్టుల+అని= ఎట్లా అని; శోకింపన్‌= దుఃఖించగా; అగునె= తగునా! 


తాత్పర్యం: మానవులకు ఏవిధంగాను దాటరానిదైన ఆపదవిషయంలో శోకించగూడదని తెలిసికూడా ఎట్టా అని 
శోకింపవచ్చా? (కూడ దని భావం.) 


వ. ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండుండు; భార్యయందు బదయంబడు నపత్యంబు నాయందు 
మున్న పడసితి; రేనును బుణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హెతంబు 
సేయవలయు; మలి యట్లుంగాక. 255 


ప్రతిపదార్థం: ఆ, రక్కసునకున్‌= ఆ రాక్షసునికి; ఏను+అశనంబు+అయ్యెదన్‌= నేను ఆహారమవుతాను; మీరు; వగవక+ఉండుం 
డు= దుఃఖించకండి; భార్య+అందున్‌, పడయన్‌+పడు+అపత్యంబు= భార్యవల్ల పొందబడే సంతానం; నా+అందున్‌= నా 
యందు; మున్న= ముందే; పడసితిరి= పొందారు; ఏనును= నేనుకూడా; బుణ, విముక్తను+అయితిన్‌= బుణాన్ని తీర్చుకొన్న 
దాన్ని అయ్యాను; ప్రాణ, వియోగంబు+చేసి+అయినను= ప్రాణాలు వదలి అయినా; భార్య; పతికిన్‌= భర్తకు; 
హితంబు+చేయవలయున్‌= మేలు చేయాలి; అట్టున్‌+కాక= ఆవిధంగా కాకుండా. 


తాత్సర్యం: ఆ రాక్షసునికి నేను ఆహారమవుతాను. మీరు దుఃఖించకండి. భార్యద్యారా పొందవలసిన సంతానాన్ని 
నాయందు ఇదివరకే మీరు పొందారు. నేను నా బుణం తీర్చుకొన్నాను. ప్రాణాలు వదలి అయినా భార్య భర్తకు 
మేలుచేయాలి. అట్టాకాక- 


ఆ. పురుషుకంటె మున్ను పరలోక మే(గిన | సతియ నోంచినదియు సతులలోనం; 
బురుషహీన యైన బరమపతివ్రత | యయ్యు జగముచేత( బ్రయ్యంబడదె. 256 
ప్రతిపదార్థం: పురుషుకంటెన్‌, మున్ను= భర్తకంటె ముందుగా; పరలోకము+ఏంగిన, సతియ= పరలోకానికి పోయిన భార్యయే; 


సతులలోనన్‌= పతివ్రతలలో; నోచినదియు= పుణ్యంకలది; పురుష, హీన+ఐనన్‌= భర్తను కోల్పోయిందైతే; పరమ, 
పతివ్రత+అయ్యున్‌= పరమపతివ్రత అయికూడా; జగముచేతన్‌= లోకంచేత; (ప్రయ్యన్‌+పడదె= నిందను పొందదా! 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 697 


తాత్సర్యం: భర్తకంటె ముందు మరణించినభార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మురాలు. పరమపతి[వ్రత అయినా 
భర్తలేని (స్తీ లోకంచేత నింద పొందుతుంది గదా! 


ఆ. పడిన యామిషంబు పక్షు లపేక్షించు | నట్లు పురుషహీనయయిన యువతి 

జూచి యెల్లవారు( జులుక నపేక్షింతు । రిదియు( బాప మనక హీనమతులు. 257 
ప్రతిపదార్థం: పడిన+ఆమిషంబు= (క్రింద పడిన మాంసపుముక్కను; పక్షులు+అపేక్షించునట్టు= పక్షులు కోరేవిధంగా; 
పురుషు హీన+అయిన, యువతిన్‌+చూచి= భర్తలేని (స్త్రీని చూచి; ఎల్లవారున్‌= అందరు; హీనమతులు= నీచమైన బుద్దికలవాళ్ళు; 
ఇదియున్‌= ఇది; పాపము+అనక; చులుకన్‌= తేలికగా; అపేక్షింతురు= కోరుకుంటారు. 
తాత్సర్యం: (క్రిందపడిన మాంసపుముక్కను పక్షులు కోరేవిధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూచి నీచులు ఇది 
పాప మని కూడా అనుకోక తేలికగా ఆమెను కోరతారు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. సతి విముక్త యయిన బతికి బునర్గార | సంగ్రహంబు సే(త శాస్త్రమతము; 

ఆ ౧ Cc 

పతి విముక్తుం. డయిన సతి కన్యపురుషసం । గ్రహముసేంత లోకగర్దితంబు. 258 
ప్రతిపదార్థం: సతి, విముక్త+అయినన్‌= భార్య విడువబడినదైతే - అంటే భార్య మరణిస్తే; పతికిన్‌= భర్తకు; పునః+దార, 
సం(గ్రహంబు+చేత= మరల భార్యను చేపట్టటం; శాస్త్ర, మతము= శాస్త్రంయొక్క పద్దతి; పతి, విముక్తుండు+అయినన్‌= భర్త 


విడువబడ్డ వాడయితే - అంటే భర్త మరణిస్తే; సతికిన్‌= భార్యకు, అన్య, పురుష సంగ్రహము+చేంయ= మరొక భర్తను 
చేపట్టటం; లోక, గర్హితంబు= లోకంచేత నిందింపబడింది. 


తాత్సర్యం: భార్య మరణిస్తే భర్త మరొక భార్యను స్వీకరించటం శాస్త్రసమ్మతమే. భర్త మరణిస్తే భార్య మరొక 
భర్తను స్వీకరించటం లోకంచేత నిందింపబడింది. 


వ. “కావున నేను భవద్విహీన నయి యొక్క నిమేషం బేనియు జీవింపనేర; నేర్చితినేనియు ని కుమారుల రక్షింపనేర; 
నె ట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్థించునట్లు కులాచారసద్భశులు గానివా రిక్కన్యం బ్రార్థించినం దత్రతీకారంబు 
సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు; మత్పరోక్షంబునం బునర్జార పరిగ్రహంబు 
సేసి గృహస్థధర్మంబును నగ్నిహోత్రంబునుం బుత్రులను రక్షించునది । యనుచు మరణవ్యవసాయంబునం దున్న 
తల్లిని దండ్రిం జూచి కూ(తు రి ట్లనియె. 259 

ప్రతిపదార్థం: కావున, నేను; భవత్‌+విహీనన్‌+అయి= మీయొక్కలేకుండటాన్ని గలదాననై - అంటే మీరు లేనిదానినై; 

ఒక్కనిమేషంబు+ఏనియు= ఒక నిమిషమైనా; జీవింపనేరన్‌= (బ్రతుకలేను; నేర్చితిన్‌+ఏనియు= ఒకవేళ (బ్రతుకనేర్చినా; ఈ+ 
కుమారులన్‌= ఈ బిడ్డలను; కుల+ఆచార, సదృపులు, కాని వారు= కులంయొక్క ఆచారానికి సరిపోలనివాళ్ళు; ఈ+కన్యన్‌; 

ప్రార్థించినన్‌= కోరితే; తత్‌+(ప్రతీకారంబు+చేయను= దానికి పరిహారం చేయటానికి; ఈ+కుమారుని+అందున్‌= ఈ 


కుమారునియెడ; గుణ+ ఆధానంబు+చేయను= గుణాలు ఉంచటాన్ని చేయటానికి - అనగా నేను చనిపోయింతర్వాత; పునః 
+దార, పరిగ్రహంబు+చేసి= మళ్ళీ భార్యను చేపట్టి; గృహస్థ; ధర్మంబును= గృహస్టునియొక్క ధర్మాన్ని - భార్యను పరిగ్రహించి 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మార్థకామాలను నడుపుతూ, వేదపాఠం, వైశృదేవాదిహోమం, అతిథిపూజ, పితృతర్పణం, భూతబలి అనే పంచయజ్ఞాలు 
చేయటం; అగ్నిహోత్రంబునున్‌; పుత్రులను; రక్షించునది= కాపాడండి; అనుచున్‌, మరణ, వ్యవసాయంబు+అందు+ఉన్న= 
చనిపోయే ప్రయత్నంలో ఉన్న; తల్లిని, తండ్రినిశ*చూచి; కూతురు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'కావున నేను మీరు లేకుండ ఒక్క నిమిషమైనా జీవించలేను. ఒకవేళ జీవించినా ఈ బిడ్డలను 
రక్షించలేను. ఎట్టంటే వేదాధికారం లేని శూద్రులు వేదం వినటాన్ని కోరినట్టు, కులాచారానికి సరిపోనివాళ్ళు ఈ 
కన్యను కోరితే దానికి ప్రతీకారం చేయటానికికాని, ఈ కుమారునికి మంచిగుణాలు అలవడేటట్టు తగినళిక్షణ 
ఇవ్వటానికి కాని - నాకు శక్తి లేదు. నేను మరణించినా మీరు మరొక భార్యను చేపట్టి గృహస్థు ఆచరించవలసిన 
ధర్మాన్ని, అగ్నిహోత్రాన్ని, పుత్రులను రక్షించండి - అని చనిపోయే ప్రయత్నంలో ఉన్న తల్లిని, తండ్రిని చూచి 
కూతురు ఈ విధంగా అన్నది. 


ఆ. జలసి యెంతకాల ముండిన నేను మీ । దానం గాన, యొరుల ధనమ; నన్ను 
నెన్నడయయిన నొరుల కిచ్చుచో నసురకు । భోజనముగ నిచ్చి పుచ్చు డిపుడ. 260 


ప్రతిపదార్థం: ఒలసి= కలిసి; ఎంతకాలము+ఉండినన్‌= ఎంతకాలం మీతో ఉన్నా; ఏను= నేను; మీ, దానన్‌, కాను+అ= 
మీ దాన్ని కాను (ఆడదాన్నే); ఒరుల, ధనము+అ= ఇతరులయొక్క సొమ్మునే; నన్నున్‌= నన్ను; ఎన్నండు+అయినన్‌= ఏ 
రోజైనా; ఒరులకున్‌= ఇతరులకు; ఇచ్చుచోన్‌= ఇవ్వవలసిఉండగా, ఇపుడు+అ= ఇప్పుడే; అసురకున్‌= రాక్షసునికి; భోజనముగన్‌= 
ఆహారంగా; ఇచ్చి, పుచ్చుడు= ఇచ్చిపంపండి. 


తాత్పర్యం: ఎంతకాలం మీతో కలిసి ఉన్నా నేను మీదాన్ని కాను, ఇతరుల సొమ్మునే. ఎప్పుడైనా నన్ను ఇతరుల 
కివటం తప్పనప్పుడు ఇప్పుడే ఈ రాక్షసునికి ఆహారంగా ఇచ్చి పంపండి. 


తే. తండ్రిచేయు తిలోదక దాన విధులు । పొందు( బరలోకగత యైన పుత్తియందు; 
బుత్రి చేసిన విధులు దత్పురుషు6 గాని । తల్లిదంద్రులం బొందవు ధర్మయుక్తి 261 


ప్రతిపదార్థం: తండ్రి, చేయు, తిల+ఉదక, దాన, విధులు= నువ్వులు, నీళ్ళువదలటంవంటి తర్పణ(క్రియలు; పర, లోకగత+ఐన= 
స్వర్గలోకానికి వెళ్ళిందైన; పుత్రి+అందున్‌= కుమార్తెకు; పొందున్‌= చేరుతాయి; పుత్రి= కూతురు; చేసిన; విధులు= చేసేకర్మలు; 
తత్‌+పురుషునకున్‌+కాని= దానియొక్క భర్తకే కాని; తల్లి, తం|డ్రులన్‌; ధర్మయుక్తిన్‌= ధర్మం(ప్రకారం; పొందవు= చేరవు. 


తాత్సర్యం: తండ్రి వదలే నువ్వులు, నీళ్ళు మరణించిన కూతురుకి చెందుతాయి. కాని, కూతురు చేసే కర్మలు 
ధర్మప్రకారం ఆమె భర్తకే కాని, తల్లిదండ్రులకు చెందవు. 


విశేషం: సందర్భం వచ్చినపుడంతా నన్నయ సంక్షిప్తంగా వైదికవిధులు వివరిస్తాడు. 


వ. “మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీ రిద్దజు జీవించిన ననేక పుత్త పొత్త లాభం బగు; దానంజేసి 
ల 3." ఈ 

కులంబు నిలుచుం గావున నన్ను బుచ్చుం' డనినం గూ(తుం గౌంగిలించుకొని యేడ్డుచున్న వారల కన్నీళ్ళు 

దుడుచుచు. 262 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 699 


ప్రతిపదార్థం: మీకున్‌; నా+అందు+అయ్యెడు= నాయందు కలిగే; దౌహిత్ర, లాభంబునకంటెన్‌= మనుమని పుట్టుకకంటె; 
మీరు+ఇద్దణు; జీవించినన్‌= (బ్రదికిఉంటే; అనేక, పుత్ర, పౌత్ర లాభంబు+అగున్‌= పెక్కుమందికుమారులు, మనుమలు 
కలగటం జరుగుతుంది; దానన్‌+చేసి= దానివలన; కులంబు= వంశం; నిలుచున్‌= నిలుస్తుంది; కావునన్‌, = కాబట్టి; 
పుచ్చుండు+అనినన్‌= పంపండి అని అనగా; కూంతున్‌= కుమార్తెను; కౌగిలించుకొని; ఏడ్చుచున్‌+ఉన్న; వారల= తల్లిదండ్రుల; 
కన్నీళ్ళు, తుడుచుచున్‌. 


తాత్సర్యం: 'మీకు నాయందు మనుమడు పుట్టటం అనే లాభంకంటె, మీ రిద్దరు (బ్రతికి ఉంటే పెక్కుమంది 
కుమారులు, మనుమలు పుడతారు. వారివల్ల వంశం నిలుస్తుంది. అందుచేత నన్ను రాక్షసునికి ఆహారంగా పంపం'డని 
పలికిన కూతురుని కౌగలించుకొని ఏడుస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్ళు తుడుస్తూ, 


తే. బాలకుం డొక కొండుక కోల చేత । బట్టికొని యేన రక్కసు. గిట్టి చంపి 

చులుక వత్తు మీ రేడ్వంగా వలవ, దనుచుం । గలయ నూరార్డె దన తొక్కులుకు లొప్ప, 263 
ప్రతిపదార్థం: బాలకుండు= చిన్నపిల్లవాడు; ఒక, కొండుక, కోల= ఒక చిన్నకర్రను; చేతన్‌+పట్టికొని= చేతిలో పట్టుకొని; 
ఏన= నేను; రక్కసున్‌= రాక్షసుణ్ణి; కిట్టి= సమీపించి, చంపి; చులుక= సులువుగ; వత్తున్‌= వస్తాను; మీరు+ఏడ్వ(గా, 


వలవదు+అనుచున్‌= మీరు ఏడ్వవద్దంటూ; తన, తొక్కున్‌, పలుకులు= తనయొక్క అవ్యక్తపు మాటలు - అంటే వచ్చీరాని 
మాటలు; ఒప్పన్‌= అందగింపగా; కలయన్‌= అందరినీ చేరి; ఊరార్చెన్‌= ఓదార్చాడు. 


తాత్సర్యం: చిన్నపిల్లవాడు ఒకచిన్నకజ్ఞను చేత పట్టుకొని 'నేనే ఆ రాక్షసుడిదగ్గరకు వెళ్ళి సులువుగా తిరిగివస్తాను; 
మీరు ఏడ్వవద్దు' అని వచ్చీరానిమాటలతో అందరినీ చేరి ఓదార్చాడు. 


విశేషం: తొక్కుపలుకులు - అనేదానికి ముద్దుపలుకులు, తొట్రుపలుకులు, తొత్తుపలుకులు - అనేపాఠాంతరాలున్నాయి. 
- శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.389. కుమారాస్త్రవిద్యాప్రదర్శనఘట్టంలోవలె నన్నయనాటకీయత ఈ తేటగీతిలో 
తాండవించింది. చిన్నకర్ర చేతపట్టుకొని, తడబడే అడుగులతోవచ్చీరానిమాటలతో అందరినీ చేరి ఓదార్చే ఆ బాలకుడిని 
భావుకుడైన 'ప్రతిపాఠకుడు చూడగలడు. పై పద్యంలో అన్నీ ప్రాసయతులే. 


వ. వాని యవ్యక్తవచనంబులు విని యందటు నే డ్పుడిగిన, నయ్యవసరంబునం గుంతీదేవి వారల 
డాయంబోయి. 264 


ప్రతిపదార్థం: వాని, అవ్యక్త, వచనంబులు= ఆ బాలకునియొక్క స్పష్టతలేని మాటలు - వచ్చీరాని మాటలు; విని; 
అందజున్‌= ఇంటివాళ్ళు అందరు; ఏడ్సు+ఉడిగినన్‌= ఏడుపు మానగా; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; కుంతీదేవి; 
వారల, డాయన్‌+పోయి= వారలదగ్గరకు వెళ్ళి. 


తాత్పర్యం: ఆ బాలకుని వచ్చీరాని మాటలు విని అందరూ ఏడ్పు మానగా, కుంతీదేవి వాళ్ళదగ్గరకు వెళ్ళి. 


క. “ఇది యేమి తెజంగు? దీనికి; మొద లెయ్యది నాకు దెల్లముగ. జెప్పుండు తీ 
ర్లైదొ నని విగతాసుల6 దన । మృదు వచన ప్రశ్న మను నమృతమున నెత్తెన్‌, 265 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ దుఃఖకారణము; ఏమి, తెణంగు= ఏమి పద్దతి; దీనికిన్‌; మొదలు= కారణం; ఏ+అది; నాకున్‌, 
తెల్లముగన్‌= స్పష్టంగా; చెప్పుడు; తీర్చెదన్‌+అని= తొలగిస్తానని; విగత+అసులన్‌= పోయినప్రాణాలు కలవాళ్ళను; తన, 
మృదు, వచన, ప్రశ్నము+అను= తనయొక్క మెత్తనైన మాటలతో కూడిన (ప్రశ అనే; అమృతమునన్‌= అమృతంచేత; 
ఎత్తెన్‌= పైకెత్తింది - అంటే (బ్రతికించింది. 


తాత్సర్యం: 'ఇది ఏమిటి? దీనికి కారణమేమి? నాకు స్పష్టంగా చెప్పండి. నే నీ ఆపదను తొలగిస్తాను అని తన 
మృదువైన మాటలతో కూడిన ప్రశ్న అనే అమృతంతో వాళ్ళను (బ్రతికించింది. 


విశేషం: అలం: రూపకం. 
వ. ఇట్లడిగినం గుంతీదేవికి నవ్విప్రుం డి ట్లనియె. 266 
తాత్పర్యం: ఈ విధంగా అడిగిన కుంతీదేవికి ఆ బ్రాహ్మణుడు ఇట్టా అన్నాడు. 

కుంతీదేవికి బ్రాహ్మణుండు తనదుఃఖకారణంబును దెలుపుట (సం.1-148-1) 


ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని | మానుషంబునం దీర్పరాని దాని; 


(ఈక 


నయినను జెప్పెదం బ్రియహితవచన । యీ । ప్రోలికి నామడనేల నల్ల 
యమునానదీగహ్వరమున బకుం డను । రక్కసుం డుండి వా డక్కజముగ 
నిందుల కాపుల నందటి( దొల్లి యి | ల్వరుస మ్రింగుచు నున్న. బరమసాధు 


ఆ. లగు ధరామరేంద్రు లగణితజపహోమ । దానవిధుల( జేసి వానివలన( 
గ్రమము వడసి యొక్క సమయంబు( జేసిరి; । యొనర దాని తెటిగు వినుము తల్లి! 267 


ప్రతిపదార్థం: మానుషంబునన్‌= మానవప్రయత్నంచేత; ఏ+వారికిని= ఎవరికికూడా; తీర్చరాని, దానిన్‌= తీర్చటానికి సాధ్యం 
కానిదానిని; దీనిన్‌= ఈ విపత్తును; ఏను= నేను; ఏమి+చెప్పుదున్‌= ఏమని చెప్పగలను? అయినను; ప్రియ, హిత, వచన= 
వినటానికి ఇంపై మేలుచేసే మాటలు గలదానా! చెప్పెదను; ఈషప్రోలికిన్‌= ఈ పట్టణానికి; ఆమడ, నేలన్‌= ఆమడదూరంలో; 
అల్ల, యమునా, నదీ, గహ్యరమున= ఆ యమునానది దగ్గర కొండగుహలో; బకుండు+అను; రక్కసుండు+ఉండి= రాక్షసుడు 
ఉండి; వాడు+అక్కజముగన్‌= వాడు ఆశ్చర్యకరంగా; ఇందుల కాపులన్‌+అందబన్‌= ఈ పట్టణంలో కాపురముండేవాళ్ళనందరిని; 
తొల్లి= ఇదివరకు; ఇల్‌+వరుసన్‌= ఇంటివరుసన; (మ్రింగుచున్‌+ఉన్నన్‌= (మింగుతూ ఉండగా; పరమ, సాధులు+అగు= 
మిక్కిలి మంచి వాళ్ళయిన; ధరా+అమర+ఇం|(ద్రులు= భూమియందు దేవతలు - అంటే (బ్రాహ్మణ్రేష్టులు; అగణిత, జప, 
హోమ, విధులన్‌+చేసి= లెక్కింపసాధ్యంగాని జపాలు, హోమాలు, దానాలు అనేకకర్మలను చేసి; వాని, వలనన్‌; క్రమము+పడసి= 
మార్గాన్ని పొంది; ఒక్క, సమయంబున్‌= ఒక ఏర్పాటును; చేసిరి; తల్లి= ఓ తల్లీ! ఒనరన్‌= ఒప్పుగా; దాని, తెజంగు= 
దానియొక్కవిధం; వినుము. 


తాత్పర్యం: మానవ ప్రయత్నంచేత ఎవ్వరికీ తీర్చ సాధ్యంగాని ఆపదనుగురించి ఏమని చెప్పగలను? ప్రియంగా, 
హితంగా మాట్లాడే ఓ తల్లీ! ఈ పట్టణానికి ఆమడదూరాన యమునానదీతీరంలో ఉండే అడవిలో బకుడనే రాక్షసు 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 701 


డున్నాడు. వాడీపట్టణవాసులను ఇంటివరుసగా మింగుతుండగా పరమసాధువులైన బ్రాహ్మణ్రేషులు లెక్కకు 
మిక్కిలి జప హోమ దాన సత్కర్మలు చేసి, అతనితో ఒక ఏర్పాటు చేసికొన్నారు. అది నీకు చెప్పుతాను. వినుము. 


వ. నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రం డెనుపోతులం బూనిన శకటంబున నపరిమితభక్ష్యపెశిత మిశ్రాన్నంబు 

నించికొని పోయిన దానిని, వానిని, నయ్యెనుపోతులను భక్షించుచు. 268 
ప్రతిపదార్థం: నిత్యంబున్‌= ప్రతిదినం; ఇలువరుసన్‌= ఇంటి వరుసబట్టి; ఒక్క, మానిసి= ఒక్కమనిషి రెండు+ఎనుపోతులన్‌= 
రెండు దున్నపోతులను; పూన్ఫిన= కట్టిన; శకటంబునన్‌= బండిలో; అపరిమిత, భక్ష్య, పిశిత, మి[శ+అన్నంబు= అంతులేని 


తినుబండారాలతో, మాంసంతో కలిపిన అన్నం; నించికొని= నింపుకొని; పోయినన్‌= పోతే; దానిన్‌= ఆ అన్నాన్ని; వానిని= 
ఆ మనిషినీ; ఆ+ఎనుపోతులను=ఆ దున్నపోతుల్నీ; భక్షించుచున్‌= తింటూ. 


తాత్సర్యం: (ప్రతిదినం ఇంటివరుసన ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టన బండిలో అపరిమితమైన తిను 
బండారాలూ, మాంసంతో కలిపిన అన్నాన్నీ నింపుకొని వెళ్ళితే, వాడు ఆ అన్నాన్నీ, మనిషినీ, ఆ దున్నపోతుల్నీ 
తింటూ. 
ఆ. మనుజభక్షుం డిదియ తనకు నప్పనముగా । నొరులవలనిబాధ నొరయకుండ 

దీని. గాచుచుండు నీనాంటిరాజును । దలంపం డసుర నోర్వ బలిమిలేమి. 269 
ప్రతిపదార్థం: మనుజ, భక్షుండు= మానవులను తినేవాడు - రాక్షసుడు; ఇదియ= ఇదే; తనకున్‌, అప్పనముకాన్‌= కానుకగా; 
ఒరుల, వలని, బాధన్‌= ఇతరులవలన కలిగేబాధను; ఒరయక+ఉండన్‌= కలుగకుండ; దీనిన్‌= -ఈపట్టణాన్ని; కాచుచుండున్‌= 


రక్షిస్తూఉన్నాడు; ఈ, నా(టి, రాజును= ఈ దేశపు రాజుకూడ; అసురన్‌= రాక్షసుడిని; ఓర్వన్‌= అణచటానికి; బలిమిలేమిన్‌= 
బలంలేకుండటంచేత; తలప(డు= దీన్నిగురించి ఆలోచించడు. 


తాత్సర్యం: రాక్షసుడు ఇదే తనకు కానుకగా భావించి, ఇతరులవలన ఈ పట్టణానికి బాధ కలుగకుండ రక్షిస్తూ 
ఉన్నాడు. ఈ దేశప్రభువుకూడ రాక్షసుడిని చంపగలశక్తి లేనివాడవటంచేత దీన్ని గురించి ఆలోచించడు. 


విశేషం: అప్పనము - అనేదానికి జీవితము, వర్తనము, వేతనము, జీవనము అనే పాఠాంతరాలున్నాయి. శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పుట.290, 


ఉ. పోల ధర్మశీలు( డయి భూరిబలాధికు( డైన ధారుణీ 

పాలకు రక్ష ము న్వడసి భార్యను బు త్రుల నర్థయుక్తితో 

నోలిన మేలుగాం బడసి యూళ్ళను నున్నది యట్లుగాని నాం 

డేల గృహస్థవృత్తి సుఖ మేంగి వనంబున నున్మి కష్టమే. 270 
ప్రతిపదార్థం: పోలంగన్‌= ఒప్పుగ; ధర్మ, శీలుడు+అయి= ధర్మం స్వభావంగా కలవాడై; భూరి, బల+అధికుండు+ఐన= 
పెద్దబలంచేత గొప్పవాడైన; ధారుణీ, పాలకు, రక్ష=భూమిని ఏలే రాజుయొక్క అండ; మున్‌+పడసి= ముందుగా పొంది; 


భార్యను; పుత్రులన్‌; అర్హ, యుక్తితోన్‌= ధనంయొక్కకూడికతో - అంటే ధనం కలిగి; ఓలిన= వరుసగా; మేలుగాన్‌= మేలు 
కలదిగా; పడసి= పొంది; ఊళ్ళను+ఉన్నది= ఊళ్ళలో కాపురమున్నట్టిది (తగినపద్దతి); అట్టు+కాని, నాడు= ఆ విధంగా కాని 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాడు; ఏల= ఎందుకు? గృహస్థ, వృత్తి= గృహస్థధర్మం; సుఖమె=సుఖమా! ఏంగి= వెళ్ళి; వనంబునన్‌= అడవిలో; ఉనికి= 
ఉండటం; కష్టమే= కష్టమా! 

తాత్సర్యం: ధర్మాత్ముడు, బలవంతుడు అయిన రాజుయొక్క రక్షణ పొందిన తర్వాత వివాహమాడి, పిల్లలను కని; 
ధనం సంపాదించి, ఊళ్ళలో కాపురముండాలి కాని, అది లేనినాడు గృహస్థవృత్తి ఎందుకు? అది సుఖాన్ని ఇయ్యగలదా! 
వెళ్ళి అడవిలో ఉండటం కష్టమా! అదే సుఖం గదా! 


విశేషం: సందర్భోచితంగా ఈ పద్యం రాజధర్మాన్ని చెప్పుతున్నది. 


క. అరి యని విప్రులచేతను । ధరణీశులు పోకయును మొదలుగా( గొన రె 
వ్వరు నిప్పాపు(డు మానిసి । నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్‌. 271 


ప్రతిపదార్థం: ధరణి+ఈశులు= భూమికిప్రభువులు - రాజులు; ఎవ్వరున్‌= ఎవరుకూడ; విప్రులచేతను= బ్రాహ్మణులచేత; 
అరి+అని= కప్పమని; పోకయును, మొదలుగాన్‌= వక్కనుకూడ; కొనరు= తీసికొనరు; ఈ+పాపుడు= ఈ పాపాత్ముడైన 
రాక్షసుడు; భక్షణ+అర్హి+ఐ= తిండికోరినవాడై; విప్రలచేన్‌= (బ్రాహ్మణులచేత; మానిసిన్‌= మనిషిని; అరిగొనియెడున్‌= కప్పంగా 
తీసికొంటున్నాడు. 


తాత్సర్యం: రాజులు బ్రాహ్మణులనుండి పోకచెక్కనుకూడా కప్పంగా తీసికొనరు. కాని ఈ పాపాత్ముడైన రాక్షసుడు 
తిండికొరకు విప్రులనుండి మనిషినే కప్పంగా తీసికొంటున్నాడు. 


విశేషం: 'పోకయు” అనేదానికి 'రూకయు, రూకయు” అనే పాఠాంతరాలున్నాయి - శ్రీమదాంధ్రమహాభారతసంశోధిత ప్రతి, 
పుట.391. 


వ. 'పెద్దకాలంబునకు నీ యిలువరుస నే(డు మాకు వచ్చె; ని చ్చిబుత వాని నా రాక్షసునకు భక్ష్యంబుగాం బుచ్చనోష నేన 
పోయెద' నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకు గుంతి యి ట్లనియె; 'నయ్యా! దీనికి సంతాపింపవలవ; దీయాపద 
దలంగునట్టి యుపాయంబు గంటి; నీకుం గొడు కొక్కరుండ; వాండును గడుబాలుండు; బలిగొనపోవ నర్హుండు 
గాండు; నా కేవురుగొడుకులు గలరు; వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్ధంబుగా బలి గొని పోయెడు' ననిన 
దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యి ట్లనియె. 272 


ప్రతిపదార్థం: పెద్దకాలంబునకున్‌= చాలాకాలానికి; ఈ+ఇలు, వరుస= ఈ ఇంటివరుస; నేండయ= ఈ రోజు; మాకున్‌= 
మాకు (వంతుగా); వచ్చెన్‌= వచ్చింది; ఈ+చిణుత, వానిన్‌= ఈ చిన్నవాడిని; ఆ రాక్షసునకున్‌= ఆ రక్కసునికి; 
భక్ష్యంబు+కాన్‌= ఆహారంగా; పుచ్చన్‌+ఓపన్‌= పంపలేను; నేను+అ= నేనే; పోయెదను+అని= పోతానని; దుఃఖించి=విలపించి; 
పలికిన= మాటాడిన; బ్రాహ్మణునకున్‌= విప్రునికి; కుంతి=కుంతీదేవి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది; అయ్యా! 
దీనికిన్‌; సంతాపింపన్‌, వలవదు= దుఃఖించవద్దు; ఈ+ఆపద, తలంగునట్టి= ఈవిపత్తు తొలగిపోయేటి; ఉపాయంబు+కంటిన్‌= 
ఉపాయాన్ని కనుగొన్నాను; నీకున్‌; కొడుకు; ఒక్కరుండు+అ= ఒక్కడే; వాండును= వాడుకూడా; కడున్‌= మిక్కిలి; బాలుండు= 
పసివాడు; బలికొనిపోవన్‌= ఆహారం తీసికొనిపోవటానికి; అర్హుండు= తగినవాడు; కాండు= కానేరడు; నాకున్‌+ఏవురు, కొడుకులు= 
నాకు ఐదుగురు కొడుకులు; కలరు=ఉన్నారు; వారలలోన్‌, ఒక్కరుండు= ఆ అయిదుమందిలో ఒకడు; ఆ రక్కసునకున్‌; 
భవత్‌+అర్థంబుగాన్‌= మీకోసం; బలి, కొని, పోయెడున్‌= కప్పం తీసికొనివెళ్ళగలడు; అనినన్‌= అని అనగా; దానిన్‌= ఆ 
మాటను; వినన్‌+ఓడి= వినలేక; (బ్రాహ్మణుండు; చెవులు, మూసికొని; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 703 


తాత్పర్యం: 'చాలా కాలానికి ఈ యింటివరుస నేడు మా యింటికి వచ్చింది. ఈ పసిబాలుణ్ణి రాక్షసునికి 
ఆహారంగా పంపలేను. నేను పోతాను” అని బ్రాహ్మణుడు దుఃఖంతో పలుకగా, కుంతి “అయ్యా! దీనికి 
దుఃఖించవద్దు. ఈ ఆపద తొలగే ఉపాయం నేను ఆలోచించాను. నీకు ఒక్కడే కొడుకు. వాడు పసివాడు. బకుడికి 
బలితీసుకొనిపోవటానికికూడా అర్హుడు కాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్ళలో ఒకడు మీకు బదులుగా ఈ 
బలి తీసికొని వెళ్ళగలడు' అని అంటూనే బ్రాహ్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసికొని ఆమెతో ఇట్లా 


అన్నాడు. 
మధ్యాక్కర. 

అతిథి యై వచ్చిన బ్రాహ్మణున్‌ జీవితార్థి నై నాకు 

హితముగా రక్కసువాత. ద్రోవ నే నె ట్లొడంబడుదు? 

మతి నవమానింపంగా దనిన వి ప్రుమరణంబు దలచు 

టతిపాతకము; పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. 273 
ప్రతిపదార్థం: అతిథి+ఐ= అతిథిగా; వచ్చిన; బ్రాహ్మణున్‌= విప్రుడిని; జీవిత+అర్జిని-ఐ= (బ్రతుకు కోరుకొన్నవాడినై; నాకున్‌, 
హితముగా= నాకు మేలుకలిగేటట్టుగా; రక్కసు; వాతన్‌= రాక్షసుడి నోటిలో; త్రోవన్‌= త్రోయటానికి; ఏన్‌= నేను; ఎట్టు= 
ఏవిధంగా; ఒడంబడుదున్‌= ఒప్పుకొంటాను; మతిన్‌= మనస్సులో; అవమానింపన్‌+కాదు+అనినన్‌= అవమానించతగదు 


అనగా; విప్ర, మరణంబు= (బ్రాహ్మణునియొక్క చావును; తలయట= సంకల్పించటం; అతి, పొతకముజ మహాపాఫతి; 
పాతకములలోన్‌= పాపాలలో; (బ్రహ్మహత్యయు+అ= (బ్రాహ్మణుడినిచంపటమే; పెద్ద= పెద్దపాపం. 


తాత్పర్యం: అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడిని, నా జీవితాన్ని నిలుపుకొనే కోరికతో - నాకు మేలు కలిగేటట్టుగా - 
రాక్షసునిబారిన పడవేయటానికి నే నెట్టా అంగీకరిస్తాను? అసలు (బ్రాహ్మణులను అవమానించే సంకల్పమే పాపమైతే 
విప్రుని మరణాన్ని సంకల్పించటం మరెంత పాపమో! పాతకాలన్నింటిలో బ్రాహ్మణహత్య మహాపాపం. (పెద్దది) 


విశేషం: మధ్యాక్కర లక్షణం చూడు. ఆది. 6.166. ఇది ధార్మికసూక్తి, 


క. ధృతి సెడి వే(డెడువానిని । నతిథిని నభ్యాగతుని భయస్టుని శరణా 
గతుం జంప(గ నొడంబడు దు । ర్మతి కిహముం బరము( గలదె మది! బరికింపన్‌. 274 


ప్రతిపదార్థం: ధృతి+చెడి= ధైర్యంపోయి; వేండెడు, వానినిన్‌= ప్రార్థించేవాడిని; అతిథిని= తిథిలేకుండావచ్చే ఆగంతకుబ్దో; 
అభి+అగతుని= భోజనమయానికి రమ్మని ఆహ్యానింపగా వచ్చిన అతిథిని; భయస్స్టునిన్‌= భయపడేవాడిని; శరణ+ఆగతున్‌= 
శరణుకోరి వచ్చినవాడిని; చంపంగన్‌= చంపటానికి; ఒడన్‌, పడు= ఇష్టపడు; దుర్‌+మతికిన్‌= చెడ్డబుద్దికలవాడికి; మదిన్‌= 
మనస్సులో; పరికింపన్‌= ఆలోచిస్తే; ఇహమున్‌+పరమున్‌= ఇహలోకపరలోకసుఖం; కలదె= కలదా! (లేదని భావం) 


తాత్సర్యం: ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయపడేవాడిని, శరణు కోరి వచ్చిన 
వాడిని చంపాలనుకొనే దుర్మార్లునికి ఇహలోకపరలోకసుఖముంటుందా! (ఉండదు). 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'మటి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం 
బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం 
గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోపి ననిన గుంతి యి ట్లనియె. 275 


ప్రతిపదార్థం: మణి ఆత్మ, ఘాతంబు= తనను తాను చంపుకోవటం; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; దానికిన్‌= ఆ 
ఆత్మహత్యకు; ఎట్టు+ఒడంబడితివి+అంటి+ఏని= ఏ విధంగా అంగీకరించావు అని అంటావేమో; అది; న+అతిక్రమణీయంబు+ 
అయి= మారుసేత లేనిదై; ఒరులచేతన్‌+చేయన్‌+పడుటన్‌+చేసి= ఇతరులచేత చేయబడటంవలన; నాకున్‌; పాతకంబు= 
పాపం; లేదు, దానిన్‌+చేసిన, వానికిన్‌= ఆ పనిగావించిన అతనికి; మహా, పాతకంబు= మిక్కిలిపాపం; అగున్‌=అవుతుంది; 
కావునన్‌; (బ్రాహ్మణ, హింసకున్‌= (బ్రాహ్మణమరణానికి; ఏన్‌= నేను; ఒడంబడన్‌+ఓపన్‌= ఇష్టపడలేను; _అనినన్‌= అనగా; 
కుంతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “తనను తాను చంపుకొనటం (ఆత్మహత్య) మహాపాపం కదా! దానికెట్టా అంగీకరించావని అంటావేమో 
- అది దాటరానిదై, మారుచేయటానికి వీలులేనిదై, ఇతరులచేత చేయబడుతున్నది కనుక నాకు పాపం లేదు. దానిని 
చేసినవాళ్ళకే మహాపాపం కనుక నేను బ్రాహ్మణహింసకు (అంటే మీ కుమారుడిని బకుడికి ఆహారంగా పంపటానికి) 
ఇష్టపడలే' నని పలుకగా కుంతి ఇట్టా అన్నది. 


బకుని. జంప భీముని( బంపుటకు( గుంతి నిశ్చయించుట (సం.1-149-13) 


క. ఏనును దీనిన తలంచి మ । హీనుత! విప్రవధ యెద సహింపక మణి నా 
సూను సమర్పించితి; మ । త్ఫూను వధింపంగ రక్కసునకు వశంబే? 276 


ప్రతిపదార్థం: మహీ, నుత= లోకంచేత కొనియాడబడేవాడా; ఏనును= నేనుకూడ; దీనిన్‌+అ= దీన్నే; తలంచి= ఆలోచించి; 
విప్ర, వధ= (బ్రాహ్మణుడిని చంపటాన్ని; ఎదన్‌, సహించక= మనస్సులో ఓర్వలేక; మటిీ; నా, సూనున్‌= నాయొక్కకుమారుడిని; 
సమర్పించితిన్‌= ఇచ్చాను; మత్‌+సూనున్‌+వధింపంగన్‌= నాయొక్కకుమారుడిని చంపటం; రక్కసునకున్‌= రాక్షసుడికి; 
వశంబె= సాధ్యమా; (కాదని భావం) 


తాత్సర్యం: నేనుగూడ దీన్నే ఆలోచించి బ్రాహ్మణవధను సహింపక నా కుమారుణ్ణి బకాసురుడికి అర్పిస్తానన్నాను. 
నా కుమారుడిని చంపటం ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. 


క. ఖలు నసుర నోర్వ నోపెడు । బలయుతుంా నెటి(గి కొడుకు బనిచెదం గా; కి 
మ్ముల శతపుత్ర్రులు గల ధ । న్యుల కైన ననిష్పుం డగు తనూజు(డు గలడే ? 277 


ప్రతిపదార్థం: ఖలున్‌+అసురన్‌+ఓర్వన్‌+ఓపెడు= దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగలిగిన; బలయుతుగాన్‌= బలంతో 
కూడుకొన్నవానిగా; ఎటి(గి= తెలిసికొని; కొడుకున్‌; పనిచెదన్‌= పంపుతున్నాను; కాక= అట్టా కాక; ఇమ్ములన్‌= సుఖంగా; 
శత, పుత్రులు= నూరుమంది కొడుకులు; కల= ఉన్నట్టి; ధన్యులకున్‌+ఐనన్‌= పుణ్యాత్ములకైనా; అనిష్టుండు +అగు= 
ఇష్టంకానివాడైన; తనూజుండు= పుత్రుడు; కల(డే= ఉన్నాడా? (ఉండడని భావం.) 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 705 


తాత్సర్యం: దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగల బలవంతుడని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే 
వందమంది కొడుకులున్నవాళ్ళకయినా ఇష్టంకాని కొడుకు ఉంటాడా? 


వ. 'ఈతనిచేతం దొల్లియు( బెక్కం డ్రసురులు నిహతు లయిరి' వీడు మహాబలసంపన్నుండు మంత్రసిద్దుం; డని 
భీముం బిలిచి 'యీ బ్రాహ్మణునాపదం దలంగి నాకు మనహ్రియంబు సేయు’ మనిన వల్లె యని భీముం డారక్కసుం 
జంప బూనె; బ్రాహ్మణుండును దనబంధువర్గంబుతో సంతసిల్లె; నంత ధర్మార్దుననకుల సహదేవులు వచ్చి పరమహర్ష 
పరిపూర్ణుండై యున్న పవనతనయునాకారం బుపలక్షించి విస్మితు లగుచుండ ధర్మతనయుం డల్లన( దల్లికి ని 
ట్లనియె. 278 


ప్రతిపదార్థం: ఈతనిచేతన్‌= ఈ నా కుమారునిచేత; తొల్లియున్‌= ఇదివరకుకూడ; పెక్కండ్రు+అసురులు= పెక్కుమంది 
రాక్షసులు; నిహతులు+అయిరి= చంపబడినవాళ్ళయ్యారు; వీండు= ఇతడు; మహాబల, సంపన్నుండు= మిక్కిలి బలసంపద 
కలవాడు; మంత్రసిద్దుండు= మంత్రసిద్ధి కలవాడు; అని= అని చెప్పి; భీమున్‌, పిలిచి; ఈ, (బ్రాహ్మణు+ఆపదన్‌= ఈ 
బ్రాహ్మణుని యొక్క విపత్తును; తలంగి= తొలగించి; నాకున్‌; మనఃప్రియంబు= మనస్సుకు సంతోషం; చేయుము; అనినన్‌= 
అనగా; వల్లె+అని= సరే అని; భీముండు; ఆ, రక్కసున్‌= ఆ రాక్షసుని; చంపన్‌+పూనెన్‌= చంపటానికి పూనుకొన్నాడు; 
బ్రాహ్మణుండును= (బ్రాహ్మణుడుకూడా; తన, బంధు, వర్గంబుతో= తనయొక్క బంధువుల సమూహంతో; సంతసిల్లెన్‌= 
సంతోషించాడు; అంతన్‌= తర్వాత; ధర్మ+అర్జున, నకుల, సహదేవులు= ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; 
వచ్చి; పరమ, హర్ష పరిపూర్ణుండు+ఐ= మిక్కిలిసంతోషంతో నిండినవాడై; ఉన్న= ఉండే; పవన, తనయు+ఆకారంబున్‌= 
వాయుపుత్రుడైన భీమునియొక్క రూపాన్ని; ఉపలక్షించి= చూచి; విస్మితులు+అగుచున్‌+ఉండన్‌= ఆశ్చర్యం పొందినవా 
రవుతుంటే; ధర్మతనయుండు= ధర్మరాజు; అల్లనన్‌= మెల్లగా; తల్లికిన్‌= తల్లితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఇతడు ఇదివరకుకూడా పెక్కుమంది రాక్షసులను చంపాడు. ఇతడు మహాబలవంతుడు. మంత్రసిద్ధి 
కలవాడు” అని భీముడిని పిలిచి -ఈ (బ్రాహ్మణుని ఆపద తీర్చి నా మనసుకు సంతోషాన్ని కూర్చు'మనగా సరే 
అని భీముడు ఆ రాక్షసుడిని చంపటానికి పూనుకొన్నాడు. బ్రాహ్మణుడుకూడ తనబంధువులతో కలిసి సంతోషించాడు. 
తరువాత ధర్మరాజు, అర్జునుడు, నకులసహదేవులు వచ్చి మహానందంతో ఉన్న భీముని రూపాన్ని చూచి 
ఆశ్చర్యపడుతుండగా ధర్మరాజు మెల్లగా తల్లితో ఇట్లా అన్నాడు. 


చ. నరనుతకీర్తి యా యనిలనందను. డెవ్వరితోడనేని భీ 

కరసమరంబు సేయ సమకట్టినయట్లు మహానురాగ ని 

గ్రరమున నున్నవా6 డితనిభావము సూడంగ వేటు; వీని సు 

స్థిరబలు మీరు పంచితిరొ? చెచ్చెర+ దాన యుపక్రమించెనో? 279 
ప్రతిపదార్థం: నర, నుత, కీర్తి= మనుష్యులచేత పొగడబడిన కీర్తిగలవాడు; ఈ+అనిలనందనుడు= ఈ వాయుపుత్రుడు 
- భీముడు; ఎవ్వరితోడన్‌+ఏని= ఎవ్వరితోనైనా; భీకర, సమరంబు+చేయన్‌= భయంకరమైన యుద్దం చేయటానికి; 
సమకట్టిన+అట్టు= పూనుకొన్నట్టు; మహా+అనురాగ, నిర్భరమునన్‌+ఉన్నవా(డు= గొప్పసంతోషంచేత నిండినట్టున్నాడు; ఇతని, 
భావము+చూడంగన్‌= ఇతనియొక్క స్థితిని చూస్తే; వేణు= మార్పుగ ఉన్నది; సుస్థిరబలున్‌= మిక్కిలి నిలకడగల బలంగలవాడిని; 
వీనిన్‌= ఈ భీముడిని; మీరు; పంచితిరొ= ఆజ్ఞాపించారా; చెర+చెరన్‌= వెంటనే; తాను+అ= తనంటత తానే; ఉప(క్రమించెనో= 
పూనుకొన్నాడో! 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడు ఎవరితోనో భయంకర యుద్దం చేయటానికి పూనుకొన్నట్లు మహాసంతోషంగా ఉన్నాడు. 
ఇతనిస్థితి చూస్తే ఎప్పటిలాగ లేదు. ఈ భీముడిని మీరు ఆజ్ఞాపించారా? లేక తనంతట తానే యుద్దానికి 
పూనుకొన్నాడా? 


వ. అని యడిగిన ధర్మృతనయునకుం గుంతీదేవి 'యీ యేకచక్రపురంబున బ్రాహ్మణుల బకాసురుండు బాధించుటయు( 
దమ విడిసిన యింటిబ్రాహ్మణుని కైన యాపదయు, దానిం దీర్ప్వం బవనతనయు బ్రాహ్మణార్థంబుగా( 
దనసమర్పించుటయుం జెప్పిన విని ధర్మజుండు దుఃఖించి 'యిది యేమి సాహసంబు సేసితి? రొడ్లకొడుకులకుంగా( 
దమకొడుకుల విడుచు దుర్గుద్దులునుం గలరె; యిది లోకాచారవిరుద్దంబు; మణి భీమసేను(డు మీకు 
విడువందగియెడు కొడుకే? | 280 


ప్రతిపదార్థం: అని; అడిగిన; ధర్మతనయునకున్‌= ధర్మరాజుకు; కుంతీదేవి, ఈ+ఏకచక్ర, పురంబున, (బ్రాహ్మణులన్‌= ఈ 
ఏకచ(క్రపురంలోని (బ్రాహ్మణులను; బక+అసురుండు= బకుడు అను రాక్షసుడు; బాధించుటయున్‌; తమ, విడిసిన= తమయొక్క 
విడిది చేసిన; ఇంటి= ఇంటిలోని; (బ్రాహ్మణునికిన్‌+ఐన= (బ్రాహ్మణునికి కలిగిన; ఆపదయు, దానిన్‌+తీర్సన్‌= దానిని 
తీర్చటానికి; పవన, తనయున్‌= వాయుదేవునియొక్కకుమారుడైన భీముడిని; (బ్రాహ్మణ+అర్థంబుగాన్‌= (బ్రాహ్మణునికొణకు; 
తన, సమర్పించుటయున్‌= తనయొక్కఇవ్వటం - అంటే తా నివ్వటం; చెప్పినన్‌= చెప్పగా; విని; ధర్మజుండు= ధర్మరాజు; 
దుఃఖించి; ఇది+ఏమి+సాహసంబు+చేసితిరి; ఒడ్డ, కొడుకులన్‌+కాన్‌= ఇతరులయొక్క కొడుకులకొరకు; తమ, కొడుకులన్‌; 
విడుచు= వదిలే; దుర్‌+బుద్దులునున్‌= చెడుబుద్ది కలవారుకూడ; కలరె= ఉన్నారా? ఇది; లోక+ఆచార, విరుద్దంబు= ఇది 
లోకంయొక్కపద్దతికి వ్యతిరేకమైనది; మటి= అంతేకాక; భీమసేను(డు; మీకున్‌; విడువన్‌+తగియెడి; కొడుకే. (విడువదగిన 
కొడుకు కాడని భావం.) 


తాత్సర్యం: అని అడిగిన ధర్మరాజుకు కుంతీదేవి ఏకచ(క్రపురంలోని బ్రాహ్మణులను బకాసురుడు బాధించటాన్నీ, 
తాము విడిది ఉన్న ఇంటిబ్రాహ్మణునికి కలిగిన ఆపదను, దాన్ని తీర్చటానికి బ్రాహ్మణునికొరకు తాను భీముడిని 
పంపటాన్నీ చెప్పగా విని ధర్మరాజు దుఃఖించి - “ఇదేమి సాహసం? ఇతరుల కొడుకులను రక్షించటానికి తమ 
కొడుకులను కోల్పోయే దుర్చుద్దులూ ఉన్నారా! ఇది లోకపద్దతికి విరుద్దం. అంతేకాదు, భీమసేనుడు మీకు విడువదగిన 
కుమారుడా? 


సీ. ఇతని విక్రమ మాశ్రయించియ కాదె య । య్యెడ లక్కయిల్లు వెల్వడంగం గంటి; 
మడవిలో నిద్రావశాత్ముల మై యున్న । మననిద్రం జెజుపంగా దని హెడింబు 
నెడగల్గం గొనిపోయి యెక్కటి సంపిన । దండితశత్రుం డీతండ కాండె! 
యితనిబల్మిన కాదె యెంతయు భీతు లై । ధృతరాష్ట్రనందనుల్‌ ధృతియు' దటి(గి 


ఆ. నిద్రలేక తమకు నిలుచు నుపాయంబు । లొండుదక్కి వెదకుచున్నవారు; 
బలియు నిట్టిభీము బ్రాహ్మణార్థమ్ముగా | నసురవాత+ ద్రోతు రవ్వ! యిట్లు. 281 


ప్రతిపదార్థం: ఇతని, విక్రమము+ఆశ్రయించియ, కాదె= ఇతనిపరాక్రమాన్ని ఆధారం చేసికొనేకదా; ఆ+ఎడ= ఆ చోట; 
లక్క+ఇల్లు; వెలువడన్‌+కంటిమి= లక్కయింటినుండి బయటపడగలిగాము; అడవిలో; నిద్రా+అవశ+ఆత్ములము+ఐ= నిద్రలో 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 707 


స్వాధీనం లేని దేహాలు గలవారమై; ఉన్న, మన, నిద్రన్‌; చెణుపంగన్‌+కాదు+అని= చెడగొట్టకూడదని; హిడింబున్‌= 
హిడింబాసురుణ్ణి, ఎడ+కలుగన్‌= దూరముండేటట్టు - అంటే దూరంగా; కొనిపోయి= తీసికొని పోయి; ఎక్కటి= ఒక్కడుగా; 
చంపిన, దండిత, శత్రుండు= దండింపబడిన శత్రువులు కలవాడు; ఈతండు+అ, కాడె= ఇతడే కదా! ఇతని బల్మిన, కాదె= 
ఇతనిబలంచేతనే కదా; ఎంతయు= ఎంతేని - అంటే మిక్కిలి; భీతులు+ఐ= భయపడినవారై; ధృతరాష్ట్ర నందనుల్‌= 
ధృతరాష్టునియొక్క కుమారులు - కౌరవులు; ధృతియున్‌+తటిగి = ధైర్యం తగ్గి; నిద్రలేక; తమకున్‌, నిలుచు+ఉపాయంబులు+ 
ఒండు+తక్కి= తమకు నిలబడునట్టి ఉపాయాలు ఇతరాలు లేక; వెదకుచున్‌+ఉన్నవారు; బలియున్‌= బలవంతుడైనవాడిని; 
ఇట్టి, భీమున్‌= ఇటువంటి భీముడిని; బ్రాహ్మణ+ అర్థంబుగాన్‌= బ్రాహ్మణునికోసం; అసుర, వాతన్‌= రాక్షసునినోట; అవ్వ= 
అమ్మా; ఇట్టు త్రోతుర= తోస్తారా! 


తాత్సర్యం: ఇతని పరాక్రమాన్ని ఆశ్రయించే కదా అక్కడ లక్కయింటినుండి బయటపడగలిగాము. మనం 
మైమరచి ని(ద్రించేటప్పుడు మననిద్రకు భంగం కలగకూడదని, హిడింబాసురుడిని దూరంగా తీసికొనిపోయి 
ఒంటరిగా చంపినవాడితడే కదా! ఇతని బలం చూచేగదా భయపడి కౌరవులు నిద్రలేక తమకు నిలిచే ఉపాయాలు 
- అంటే బ్రతికిబట్టకట్టే ఉపాయాలు - వెదకుతున్నారు. అమ్మా! అట్లాంటి బలవంతుడైన భీముడిని బ్రాహ్మణునికోసం 
బకాసురుని నోట్లో ఇట్టా తోస్తారా! 


వ. 'అక్కట! దుఖాతిశయంబున మతిభ్రమణం బయ్యెం గా కేమి? యనిన గొడుకునకు గుంతి యి ట్లనియె.282 


ప్రతిపదార్థం: అక్కట= అయ్యో!; దుఃఖ+అతిశయంబునన్‌= దుఃఖంయొక్క ఆధిక్యం(ఎక్కువ) వల్ల; మతి, (భ్రమణంబు+ 
అయ్యెన్‌+ కాక+ఏమి= బుద్ది తిరుగుడుపడటం జరిగిందా ఏమి - అంటే చిత్తచాంచల్యం ఏర్పడిందా ఏమి? అనినన్‌= అనగా; 
కొడుకునకున్‌= ధర్మరాజుతో; కుంతి, ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: 'అయ్యో! దుఃఖం అమితంగా ఏర్పడటంవలన మతిభ్రమణం జరిగిందా ఏమి?” అని అనగా ధర్మరాజుతో 
కుంతీదేవి ఈ విధంగా పలికింది. 


ఆ. బభ్రమవిమోహలోభభయపరిభూత నై । కొడుకు విడువ నంత వెడంగ నయ్య! 

యేను భీముశక్తి యెటు(గక పంచిన । దానం గాను; వినుము వీనిశక్తి 283 
ప్రతిపదార్థం: (భ్రమ, విమోహ, లోభ, భయ, పరిభూతన్‌+ఐ= (భ్రాంతిచేత, మిక్కిలిమోహంచేత, ఆశచేత, భయంచేత, పీడింప 
బడినదాననై; కొడుకున్‌= కొడుకును; విడువన్‌= వదలిపెట్టటానికి; అంత, వెడంగన్‌+అయ్య= అంత వెణ్ణిదాన్నటయ్యా!; ఏను= 


నేను; భీము, శక్తి= భీమునియొక్కశక్తి; ఎణుగ(క= తెలియక; పంచినదానను= ఆజ్ఞాపించినదానిని; కాను= కాదు; వీని, శక్తి; 
వినుము. 


తాత్సర్యం: (భ్రాంతికి, మోహానికి, ఆశకు, భయానికి వశమై కొడుకును పోగొట్టుకొనటానికి నేనంత వెట్టిదా 
న్నటయ్యా! భీమునిశక్తి తెలియక నే నీ పని అప్పగించలేదు. ఇతనిశక్తి వినుము. 


తే. వీ(డు పుట్టిన పదియగునాండు పెలుచం । బడియె నాచేతనుండి య ప్పర్వతమున( 
బడినవడి( జేసి బాలకు నొడలు దా(కి | యచటి రాలెల్లం బెల్లు ను గ్లయ్యె( జూవె. 284 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వీండు= ఈ భీముడు; పుట్టిన; పది+అగు, నాండు= పదవరోజు; నాచేతన్‌+ఉండి= నాచేతిలోనుండి; 
ఆ+పర్వ్పతమునన్‌= ఆ కొండమీద; పెలుచన్‌= గట్టిగా; పడియెన్‌; పడిన వడిన్‌+చేసి= పడినవేగంచేత; బాలకు+ఒడలు+ తా 
కి= బాలకునియొక్క శరీరం తగిలి; అచటి; రాలు+ఎల్లన్‌= రాళ్ళన్నీ; పెల్టు= అధికంగా; నుగ్గు+అయ్యెన్‌+చూవె= పొడి 
అయ్యాయి సుమా! 

తాత్సర్యం: ఈ భీముడు పుట్టిన పదవరోజు నా చేతినుండి జారి ఆ పర్వతంమీద గట్టిగా పడ్డాడు. వేగంతో 
పడ్డవాడిశరీరం తగిలి అక్కడి రాళ్ళన్నీ పొడి అయ్యాయి సుమా! 


వ. అట్టి వజ్రకాయుండు వజ్రధరు నయిన నోర్వనోపు నట్టి సమర్దుండు; రక్కసు నశ్రమంబునం జంపి యిందుల 
బ్రాహ్మణులబాధ యుడుచుం; బవనతనయు నుద్దేశించి సంతాపింపవలవదు; మనకు సుఖనివాసంబు సేసి 
పరమోపకారి యైన యీబ్రాహ్మణునకు. బ్రత్యుపకారంబు సేయ సమకూరి. 285 

ప్రతిపదార్థం: అట్టి, వజ్రకాయుండు= వజ్రంవంటి దేహం కలవాడు; వ(జ్రధరున్‌+అయినన్‌= వ(జ్రాయుధాన్ని ధరించిన 

దేవేంద్రుడిని అయినా; ఓర్వన్‌+ఓపునట్టి, సమర్భ్థుండు= జయించగలిగినట్టి శక్తికలవాడు; రక్కసున్‌= రాక్షసుడిని; అ శ్రమంబునన్‌= 
శ్రమలేకుండ - సులువుగా; చంపి; ఇందుల= ఈ ఏకచక్రపురంలోని; బ్రాహ్మణుల, బాధ, ఉడుచున్‌= బ్రాహ్మణుల బాధను 
పోగొట్టుతాడు; పవన, తనయున్‌+ఉద్దేశించి= భీముడిని గురించి; సంతాపింప, వలవదు= దిగులుపడవద్దు; మనకున్‌; సుఖ, 
నివాసంబు+చేసి= సుఖమైన ఉనికిని కల్గించి; పరమ+ఉపకారి+ఐన= మిక్కిలి మేలుచేసేవాడైన; ఈ, (బ్రాహ్మణునకున్‌; 

'ప్రతి+ఉపకారంబు= బదులుమేలు; చేయన్‌= చేయటానికి; సమకూరెన్‌= (అవకాశం) లభించింది. 

తాత్సర్యం: ఆ విధంగా వజ్రంవంటి దేహం గల భీముడు వజ్రాయుధుడైన దేవేంద్రుడినైనా జయించగల 

సమర్భుడు. రాక్షసుడిని సులభంగా చంపి ఈ ఊరి (బ్రాహ్మణులబాధ తీర్చగలడు. అతడిని గురించి దిగులుపడ 

నక్కరలేదు. మనం సుఖంగా ఉండటానికి తగిన నివాసాన్ని కూర్చి మిక్కిలి ఉపకారం చేసిన ఈ (బ్రాహ్మణునికి 
ప్రత్యుపకారం చేయటానికి తగిన అవకాశం లభించింది. 


కుంతి ధర్మజునకు బరదుఃఖనివారణము సరమపుణ్యం బని తెలుపుట (సం. 1-150-20) 


(ఈక 


ఉత్తమక్షత్రియుం డొరులదుఃఖంబులు । దలంగంగం బుట్టిన ధర్మశీలు6 
డలయక మృత్యుభయం బైనచో విప్రు(। గాచి సత్పుణ్యలోకములు వడయు; 
ధన్యు(డై క్షత్రియు దయం గాచి బుధలోక । కీర్త నీయంబగు కీర్తి వడయు; 
వైశ్యశూద్రులం గాచి వసుధాతలస్థిత । సర్వప్రజానురంజనము వదయు; 


ఆ. ననఘ! సన్మునీంద్రు( డయిన వేదవ్యాసు । వలన దీని నిక్కువముగ వింటి; 
బ్రాహ్మణులకు బ్రియము పాయక చేయంగ. । గాన్స చూవె పుణ్యకర్మఫలము. 286 


ప్రతిపదార్థం: ఉత్తమ, క్షత్రియుండు; ఒరుల, దుఃఖంబులు= ఇతరులయొక్క దుఃఖాలను; తలంగంగన్‌= తొలగించటానికి; 
పుట్టిన; ధర్మశీలుండు = ధర్మాన్నే స్వభావంగా కలవాడు; అలయక= ఆలస్యం చేయక; మృత్యు, భయంబు+ఐనచో= 
మృత్యువు వలన భయం కలిగితే; విప్రున్‌= (బ్రాహ్మణుడిని; కాచి= రక్షించి, సత్‌+పుణ్య, లోకములు= మంచిపుణ్య లోకాలను; 
పడయున్‌= పొందుతాడు; ధన్యుండు+ఐ= పుణ్యవంతుడై; క్షత్రియున్‌= క్షత్రియుని; దయన్‌+కాచి= దయతో రక్షించి; బుధ, 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 709 


లోక, క్షీర్తనీయంబు +అగు= పండితులయొక్క సమూహంచేత పొగడదగిందైన; కీర్తిపడయున్‌= కీర్తిని పొందుతాడు; వైశ్య+ 
శూ(ద్రులన్‌+కాచి= వైశ్యులను, శూద్రులను రక్షించి; వసుధా, తల, స్థిత, సర్వ, 'ప్రజల+అనురంజనము+పడయు= భూమండలంలో 
ఉన్న ప్రజలందరియొక్క అనురాగాన్ని పొందుతాడు; దీనిన్‌= ఈ విషయాన్ని; అనఘ= పాపంలేనివాడా - పుణ్యాత్మా; 
సత్‌+ముని+ఇం(ద్రు+డు+అయిన= గొప్పమునుల్లో ్రేష్ణుడైన; వేదవ్యాసువలనన్‌; నిక్కువముగన్‌= నిజంగా; వింటిన్‌; 
బ్రాహ్మణులకున్‌; ప్రియము= ఇష్టమైనది; పాయక, చేయంగన్‌+కాన్స, చూవె= తప్పక చేయచూడటమే సుమా; పుణ్య, కర్మ, 
ఫలము= పవి(త్రాలైన పనులు చేయటంవలన పొందేఫలం - మహాపుణ్యం. 


తాత్సర్యం: ఉత్తమక్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించటానికి పుట్టినధర్మశీలుడు, ఆలస్యం చేయక 
మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుడిని కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై క్షత్రియుడిని 
దయతో రక్షిస్తే పండితుల చేత (ప్రశంసించదగిన కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూ(ద్రులను రక్షిస్తే భూమండలంలో 


ప్రజలందరి అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయం మునిశ్రేష్టుడైన వేదవ్యాసుడు చెప్పితే విన్నాను. బ్రాహ్మణులకు 
ఇష్టమైనది తప్పక చేయచూడటమే సుమా మహాపుణ్యఫలం. 


క, జననుత! బ్రాహ్మణకార్యము । సన జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ 
కును నీతమ్ములకును నగు | ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్‌. 287 


ప్రతిపదార్థం: జన, నుత= జనులచేత కొనియాడబడేవాడా!; (బ్రాహ్మణ, కార్యము; చనన్‌+చేసినన్‌= జరిగేటట్టు చేస్తే; 
బ్రాహ్మణ, ప్రసాదంబునన్‌= (బ్రాహ్మాణులయొక్క అనుగ్రహంచేత; నీకును, నీ, తమ్ములకును, అనవరత, శ్రీ, సుఖ, ఆయుః 
+ఐశ్చర్యంబుల్‌= ఎడతెగని సంపద, సుఖం, ఆయువు, (ప్రభుత; అగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: బ్రాహ్మణకార్యం పూర్తిచేస్తే వారిఅనుగ్రహంవలన నీకు, నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖం, 
ఆయువు, ప్రభుత కలుగుతాయి. 


వ. అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్దికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను 
నియోగించె; నంత భీముం డవ్విప్రున కి ట్లనియె. 288 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ధర్మతనయుండు= ధర్మరాజు; కుంతీదేవి, కారుణ్య బుద్దికిన్‌= కుంతీదేవియొక్క 
దయతోకూడిన మనసుకు; (బ్రాహ్మణభక్తికిన్‌= (బ్రాహ్మణులపట్లగల భక్తికి; ధర్మ నిత్యతకు= ధర్మంయొక్క ఎడతెగనితనానికి 
- అంటే ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించటానికి; సంతసిల్లి= సంతోషించి; తానును= తానుకూడా; భీమసేనున్‌; నియోగించెన్‌= 
ఆజ్ఞాపించాడు; అంతన్‌= అంతట; భీముండు; ఆ+విఫ్రునకున్‌= ఆ (బ్రాహ్మణునికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని చెప్పగా విని ధర్మరాజు కుంతీదేవియొక్క దయాదబుద్దికి, బ్రాహ్మణభక్తికి; ధర్మాచరణానికి 
సంతోషించి, తానుకూడా భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు భీమసేనుడు బ్రాహ్మణునితో ఇట్టా అన్నాడు. 
విశేషం: తల్లిగా కుంతీదేవి కొడుకులను దిద్దితీరుస్తున్న ఉదాత్తవైఖరిని తెలిపే రెండవ సన్నివేశమిది. అన్నంపెట్టి కొడుకులను 


పోషించటంలోకూడా ఆమె తీర్చరితనం గోచరించింది. ధర్మాన్ని బోధించి, దానిని ఆచరించే పద్దతిలోకూడ, తాను ఆచరిస్తూ 
కొడుకుల మొదటిగురువైన తల్లిగా తెలియచెప్పే నేర్పరితనం (ప్రదర్శించింది. ధర్మరాజుకుసైతం వివేకం కలిగించే ధర్మబోధ 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసింది. ఆ తెలివిడి వేదవ్యాసులవలన కలిగిందని (ప్రామాణికభావం కలిగించింది. భీముడిని ధర్మాచరణశీలునిగా మలచింది. 
బుద్దిశక్తినీ, బాహుబలాన్నీ ధర్మశక్తికి అనుకూలంగా ఎలా రూపొందించాలో తెలిసిన వివేకమూర్తి పాండవమాతృమూర్తి. 
ఆ. _కడుపునిండ( గుడువ గానమి రేయెల్లం । గన్నువొందకున్న( గరము డస్సి 

యున్నవా(డ; నాకు నోపుదురేని యా । హారతృప్తిసేయు( డట్టు లయిన. 289 
ప్రతిపదార్థం: కడుపు నిండన్‌= కడుపునిండుగా; కుడువన్‌+కానమి= తినటానికి లేకుండటంచేత - అంటే కడుపునిండా 
తిండి లేకుండటంచేత; రేయి+ఎల్లన్‌= రాత్రి అంతా; కన్ను+పొందక+ఉన్నన్‌= కన్ను మూయకుండుటవలన - అంటే 


నిద్రలేకపోవటంచేత; కరము= మిక్కిలి; డస్సి+ఉన్నవా(డన్‌= అలసిఉన్నాను; ఓపుదురు+ఏని= చేయగలిగితే; నాకున్‌; ఆహార, 
తృప్తి+చేయు(డు= ఆహారంచేత తృప్తి చేయండి; అట్టులు+అయినన్‌= ఆ విధంగా అయితే. 


తాత్సర్యం: కడుపునిండ తిండి లేకుండటంచేత రా(త్రి పూర్తిగా నిద్రలేదు. అందుచేత మిక్కిలి డస్సి ఉన్నాను. 
పెట్టగలిగితే నాకు ఆహారం తృప్తిగా పెట్టండి. అట్టయితే. 
యు యు ౧? 

ఆ. “బలము పెద్ద గలిగి పాపిష్ణు రక్కసు(। జంపి యిప్పురమున జనుల కెల్ల 

హర్ష మే నొనర్తు' ననవుడు విప్రుడు । దాను జుట్టములును దత్‌క్షణంబ. 290 
ప్రతిపదార్థం: బలము; పెద్ద+కలిగి= ఎక్కువగా పొంది; పాపిష్టు, రక్కసున్‌= పాపి అయిన రాక్షసుని; చంపి, ఈ+పురమునన్‌= 
ఈ పట్టణంలోని; జనులకున్‌+ఎల్లన్‌= (ప్రజలందరికీ; హర్షము= సంతోషం; ఏను= నేను; ఒనర్హున్‌= చేస్తాను; అని అనగా 
విని, విప్రడు= బ్రాహ్మణుడు; తానున్‌; చుట్టములును; తత్‌క్షణంబు+అ= అప్పటికప్పుడే. 
తాత్సర్యం: 'బలం ఎక్కువగా పొంది, ఆ పాపాత్ముడైన రక్కసుడిని చంపి, ఈ పురజనులందరికి సంతోషాన్ని 
కలిగిస్తా' నని అనగా - బ్రాహ్మణుడు, తాను, చుట్టాలు అప్పటికప్పుడే. 
తరలము 

పలుదెటింగుల పిండివంటలు. బప్పు( గూడును నేతికుం 

డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ 

నలఘుసత్తుండు మారుతాత్మజు( దన్నిటన్‌ గతఖేదు(డై 

ను చొ 

బలము గల్లి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయయగన్‌. 291 
ప్రతిపదార్థం: పలు+తెజంగుల= అనేక విధాలైన; పిండి, వంటలును; పప్పున్‌= పప్పును; కూడును= అన్నము; నేతి, 
కుండలు= నెయ్యిగల కుండలు; గుడంబు= బెల్లం; దధి, (ప్రపూర్ణ ఘటంబులున్‌= పెరుగుతో పూర్తిగా నిండిన కుండలు; 
ఈన్‌= ఈయగా; అలఘు, సత్తుండు= తక్కువకాని బలం కలవాడు - మహాబలవంతుడు; మారుత+ఆత్మజు(డు= 
వాయుతనయుడైన భీముడు; అన్నిటన్‌= అన్నింటిచేత; గత, ఖేదుండు+ఐ= పోయిన బడలిక కలవాడై; బలము+కల్లి; అప్పుడు; 
బ్రాహ్మణ+అర్థము+చేయ(గన్‌= బ్రాహ్మణునియొక్క పని చెయ్యటానికి; కడంగెన్‌= పూనుకొన్నాడు. 
తాత్సర్యం: అనేక విధాలైన పిండివంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లం, పెరుగు నిండినకుండలు తీసుకొని 
వచ్చి ఇస్తే - వాటి నన్నింటిని భక్షించి బలవంతుడైన భీముడు బడలిక తీరి బ్రాహ్మణుని ఆపద తీర్చటానికి, 
బకాసురునిమీదికి వెళ్ళటానికి పూనుకొన్నాడు. 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 711 


విశేషం: నన్నయ ఈ ఆశ్వాసంలో రెండు తరలవృత్తాలను వాడాడు. ఒకటి దుర్యోధనుడు పురోచనుని లక్కయిల్లు 
కట్టటానికి పంపిన ఘట్టంలో ఉన్నది. (ఆది.6.139) రెండోది ఇది. (బ్రాహ్మణార్థము అనేమాట (బ్రాహ్మణులకొరకు చేసే ఏ 
పనికైనా వర్తించే అర్థంలో నన్నయచేత వాడబడింది. కాని, అది ఇప్పుడు అర్థపరిణామం పొంది బ్రాహ్మణులఇంట అబ్రికానికి 
భోక్తగా ఒప్పుకొని చేసే పనికే రూఢి కెక్కింది. 


భీము(డు బకాసురుని. జంపంబోవుట (సం. 1-151-1) 


వ. ఇట్లు భీమసేనుం డిష్టాన్నోపభోగంబునం దృప్తుం డయి భక్ష్యాన్నపూర్ణం బయిన శకటంబు నెక్కి దక్షిణాభిముఖుం 
డయి బకాసురుం డున్నచోటికిం జని యార్థశుష్కకళేబరదుర్ణంధనిందితం బయిన బకస్థానంబు డాయక యెడగలిగి 
యమునాతీరంబున శకటంబు నిలిపి యారక్కసుం బిలుచుచు వానివచ్చునంతకు మిన్నకుండ నేల యని 
కాళ్లుసేతులు( గడిగికొని యాచమించి యాశకటంబుపయి కూడు గుడుచుచుండె; నటబకాసురుండును.292 


ప్రతిపదార్థం: ఇట్టు; భీమసేనుండు; ఇష్ట+అన్న+ఉపభోగంబునన్‌= ఇష్టమైన ఆహారాన్ని భుజించటంచేత; తృప్త్పుండు+అయి= 
తృప్తిపొందినవాడయి; భక్ష్య+అన్న, పూర్ణంబు+అయిన= పిండివంటలతో, అన్నంతో నిండినదైన; శకటంబున్‌=బండిని; ఎక్కి; 
దక్షిణ+అభిముఖుండు+అయి= దక్షిణదిశకు ఎదురుగా ముఖం కలవాడై; బకాసురుండు; ఉన్న; చోటికిన్‌; చని= వెళ్ళి; ఆర్ష, 
శుష్క, కళేబర, దుర్గంధ, నిందితంబు+అయిన= పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల దుర్వాసనచేత దూషింపబడిం దైన; 
బక, స్థానంబు= బకాసురుడియొక్కచోటు - ఉన్నచోటు; డాయక= సమీపించక; ఎడ+కలిగి= దూరంగా ఉండి; యమునా 
తీరంబునన్‌= యమునానదియొక్క ఒడ్డు దగ్గర; శకటంబు= బండి; నిలిపి; ఆ, రక్కసున్‌= ఆ రాక్షసుడిని; పిలుచుచున్‌= 
పిలుస్తూ; వాని, వచ్చు+అంతకున్‌= వాడియొక్క రాక వరకు; మిన్నక+ఉండన్‌+ఏల+అని= ఊరకుండుట ఎందులకని; 
కాళ్లు+చేతులు; కడిగికొని; ఆచమించి= ఆచమనం చేసి; ఆ, శకటంబుపయి= ఆ బండిమీద ఉండే; కూడు= అన్నం; 
కుడుచుచున్‌+ఉండెన్‌= తింటూ ఉన్నాడు; అట= అక్కడ; బకాసురుండును= బకాసురుడుకూడా. 


తాత్సర్యం: ఈ విధంగా భీమసేనుడు ఇష్టమైన ఆహారాన్ని భుజించి, తృప్తినొంది, పిండివంటలతో, అన్నంతో 
నిండిన బండినెక్కి, దక్షిణదిశగా బకాసురుడుండేచోటికి వెళ్ళి, పచ్చివి, ఎండినవి అయిన పీనుగుల కంపు కొట్టే 
బకాసురుని నివాసస్థానాన్ని సమీపించక, యమునానదీ తీరాన్నే బండి నిలిపి, ఆ రాక్షసుణ్ణి పిలుస్తూ, వాడు 
వచ్చేవరకు ఊరకుండుట ఎందుకని కాళ్ళుచేతులు కడుక్కొని ఆచమనం చేసి బండిమీదికూడు తినసాగాడు. అట 
బకాసురుడు. 


ఆ. “ప్రొద్దు నేండు పెద్దపోయె నిత్యము నిట । తెచ్చియిచ్చుబలియు. దెచ్చి యీంగ 
నొల్ల కెలుంగు లిచ్చుచున్నవాం డమ్మను । జాధముండు మెచ్యం డయ్యె' ననుచు. 293 


ప్రతిపదార్థం: నేంయ= ఈరోజు; ప్రొద్దు= కాలం; పెద్ద+పోయెన్‌= ఎక్కువ గడిచింది; నిత్యమున్‌= ప్రతిదినం; ఇట= 
ఇక్కడకు; తెచ్చి+ఇచ్చు; బలియున్‌= (ఆహారరూపమైన) కానుక; తెచ్చి+ఈంగన్‌+ఒల్లక= తెచ్చి ఇవ్వటానికి ఇష్టపడక; 
ఆ+మనుజు+అధముండు= ఆ నీచమానవుడు; ఎలుంగులు+ఇచ్చుచున్‌+ఉన్నవాండు= పిలుపు ఇస్తున్నాడు; - అంటే పిలుస్తున్నాడు; 
మెచ్చండు+అయ్యెన్‌+అనుచున్‌= నన్ను లెక్కపెట్టలేదంటూ. 


తాత్సర్యం: “ఈ రోజు (ప్రొద్దు పోయింది. ప్రతిదినం ఇక్కడికి తెచ్చి యిచ్చే బలి తెచ్చి ఇవ్వటం ఇష్టపడక, ఆ 
నీచమానవుడు నన్ను లెక్కపెట్టక పిలుస్తున్నాడు” అని. 


— 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. అలిగి యౌడుగజచి యాశటి పెలుచన । నిలువనోప కసుర నింగి దాక 
బెరింగి యరుగుదెంచె భీమరూపంబుతో । నుగ్రభంగి భీము. డున్న దెసకు. 294 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు; అలిగి= కోపించి; బౌడు+కణిచి= పెదవి బిగబట్టి; ఆశటి, పెలుచనన్‌= ఆకలియొక్క 
అతిశయంతో; నిలువన్‌+ఓపక= నిలువలేక; నింగి+తా(కన్‌= ఆకాశమంటేటట్టు; పెరిగి= విజృంభించి; భీమ, రూపంబుతోన్‌= 
భయంకరమైన ఆకారంతో; ఉ(గ్ర, భంగిన్‌= అధికమైన కోపంగల వైఖరితో; భీముండు+ఉన్న, దెసకున్‌= భీముడుండే దిక్కుకు; 
అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: బకాసురుడు కోపించి, అధికమైన ఆకలికి తాళలేక, ఆకాశం ఎత్తున విజృంభించి, భయంకరమైన 
ఆకారంతో భయంకరమైన విధంగా భీముడుండే దిక్కుకు వచ్చాడు. 


సీ. చనుదెంచి ముందట శకటంబుపైనుండి । యోడక కుడుచుచు నున్న భీము 
దవ్వుల జూచి 'నిత్యము నాకు నియమించి । కొనివచ్చు కూ డేల కుడిచె దీవు? 
గడు గ్రొవ్వి, రేకచక్రంబునవారల । కే నింత యెల్లిద మేల యైతి? 
నని డాయ వచ్చి యయ్యనిలనందనువీంపుం । బిడికిటం బొడిచిన, బెదర కసుర 


ఆ. వలను సూడ కొండు వగవక యెప్పటి | యట్లు కుడుచుచున్న నలిగి బకుండు 
“వీని బాగు సూడ వే అంచు డాసిన । తరువు. బెటికి కొనుచు. దా(కు( దెంచె. 295 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; ముందటన్‌; శకటంబు పైన్‌+ఉండి= బండిమీదనుండి; ఓడక= భయపడక; కుడుచుచున్‌+ఉన్న= 
ఆహారం తింటున్న; భీమున్‌; దవ్వులన్‌= దూరంగా; చూచి; నిత్యము= ప్రతిదినం; నాకున్‌; నియమించుకొనివచ్చు= ఏర్పాటు 
చేసుకొని వచ్చే; కూడు+ఏల= అన్నాన్ని ఎందుచేత; ఈవు= నీవు; కుడిచెదు= తింటున్నావు; కడుకక్రొవ్విరి= మిక్కిలి పొగరు 
పట్టినారు; ఏక, చ(క్రంబున, వారలకు= ఏకచ(క్రపురంలో ఉండేవాళ్ళకు; ఏను= నేను; ఇంత+ఎల్లిదము= ఇంతచులకన; 
ఏల+ఐతిని; అని; డాయ, వచ్చి= దగ్గరగా వచ్చి; ఆ+అనిల, నందను, వీ(పున్‌= ఆ భీమునియొక్క వీపును; పిడికిటన్‌ 
పొడిచినన్‌= పిడికిటితో పొడవగా; బెదరక= భయపడక; అసుర, వలను+చూడక= ఆ రాక్షసునివైపు చూడకుండ; ఒండు 
వగవక= వేరేమీ ఆలోచించకుండ; ఎప్పటి+అట్లు; కుడుచుచున్‌+ఉన్నన్‌= తింటూఉండగా; బకు(డు; అలిగి= కోపించి; వీని, 
బాగుచూడన్‌+వేణు+అంచున్‌= వీడివిధం చూస్తే వేరుగా ఉన్నదని; డాసిన, తరువున్‌= దగ్గరగా ఉండే చెట్టును; పెజికికొనుచున్‌; 
తాంకుదెంచెన్‌= దగ్గరకు వచ్చాడు. 


తాత్సర్యం: వచ్చి, తనను చూచి భయపడక, బండిమీద ఉండి ఆహారం తింటున్న భీమసేనుడిని - దూరాన్నుండి 
చూచి “ప్రతిదినం నాకై తెచ్చే అన్నాన్ని నీ వేల తింటున్నా'వనీ, 'ఏకచ(క్రపురవాసులు పొగరుపట్టారు. వాళ్ళకు నే 
నెందువలన ఇంత చులకన అయ్యాను? అనీ, సమీపించి, భీముడివీపున పిడికిట పొడిచాడు. భీముడు బెదరక, ఆ 
రాక్షసుడివైపు కూడ చూడకుండ, వేరేమీ ఆలోచించక, ఎప్పటివలె అన్నం తింటుండగా, బకుడు కోపించి, వీడితీరు 
వేరుగా ఉన్నదని పక్కనుండే చెట్టును పెరికికొని భీమునిదగ్గరకు వచ్చాడు. 


విశేషం: వీని బాగు - అనే దానికి వీనిబాస, వీనిలావు, వీనిభంగి - అనే పాఠాంతరాలున్నాయి. శ్రీమదాంధ్రమహాభారత 
సంశోధితప్రతి, పుట.397. 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 713 


వ. అంతకు ముందటి భీమసేనుం డంత కూడునుం గుడిచి యనంతబలసమేతుం డై యంతకాకారంబున 
మల్లసటిచుకొని యార్జుచు. 296 


ప్రతిపదార్థం: అంతకు, ముందణ= అంతకు మునుపు; భీమసేనుండు; అంత, కూడునున్‌= మొత్తం ఆహారాన్ని; కుడిచి= 
తిని; అనంత, బల, సమేతుండు+ఐ= అంతులేనిబలంతో కూడుకొన్నవాడై; అంతక+ఆకారంబునన్‌= యమధర్మరాజుయొక్క 
రూపంతో; మల్ల, చజచుకొని= భుజంతట్టుకొని; ఆర్చుచున్‌= అరుస్తూ, 


తాత్సర్యం: అంతకు ముందు భీమసేనుడు మొత్తం ఆహారాన్ని తిని మిక్కిలి బలవంతుడై యమధర్మరాజు రూపం 
దాల్సి భుజం తట్టి అరుస్తూ, 


ఉ. ఇంచుకయేని పాపమున కన్నడ రోయక యెల్లవారి బా 

ధించి మనుష్యమాంసములు దించును గ్రొవ్వితి; వాని నెల్ల గ్ర 

క్కించెద, నీమదాంధ్య ముడిగించెద, నిప్పడ కాలుప్రోలి కే 

గించెదం జక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా! 297 
ప్రతిపదార్థం: రాక్షస+అధమా!= రాక్షసులలో నీచుడైనవాడా! ఎన్నడు= ఎప్పుడుకూడ; పాపమునకున్‌; ఇంచుక+ఏని= కొద్దిగా 
కూడ; రోయక= రోతచెందక; ఎల్లవారిన్‌= అందరినీ; బాధించి; మనుష్య, మాంసములు= మానవుల మాంసాలు; తించును= 
తినుచును, తింటూ; క్రొవ్వితివి= పొగరెక్కావు; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; (క్రక్కించెదన్‌= క్రక్కిస్తాను; నీ మద+ఆంధ్యము= 
నీ పొగరు= యొక్క (గుడ్డితనం; ఉడిగించెదన్‌= పోగొట్టుతాను; ఇప్పుడు+అ= ఇప్పటికిప్పుడే; కాలు+(ప్రోలికిన్‌+ఏగించెదన్‌= 
యమధర్మరాజుయొక్క పట్టణానికి పంపిస్తాను; కిట్టి= సమీపించి; రణంబునన్‌= యుద్దంలో; చక్కన+ఐ= సరిగా; నిలుము= 
నిలబడుము. 

భీమేేను(డు బకాసురుం జంపుట (సం. 1-151-15) 

వ. అనుచు సమీరణసుతుండు దన సమీపంబున నున్న విశాలసాలవృక్షంబు పెటికికొని రక్కసునిపై వైచిన వా(డును 
దన చేతివృక్షంబున దాని భగ్నంబుం జేసి; ని ట్లిరువురు నొక్కనడి వృక్షయుద్ధంబు సేసి యాసన్న మహీరుహంబులు 
సమసిన మల్లయుద్దసన్నద్దులై. 298 

ప్రతిపదార్థం: అనుచున్‌= అనిఅంటూ; సమీరణ, సుతుండు= వాయుపుత్రుడైన భీముడు; తన, సమీపంబునన్‌= తన 
దగ్గరలో ఉండే; విశాల, సాల, వృక్షంబున్‌= పెద్ద మద్దిచెట్టును; పెటికికొని= ఊడదీసి; రక్కసు, పైన్‌= రాక్షసుని మీద; వైచినన్‌= 
వేయగా; వాండును= ఆ రాక్షసుడు కూడా; తన, చేతి వృక్షంబునన్‌= తనచేతిలోని చెట్టుచేత; దానిన్‌= ఆ పెద్దమద్దిచెట్టును; 
భగ్నంబున్‌+చేసెన్‌= విరుగగొట్టాడు; ఇట్లు+ ఇరువురున్‌= ఈ విధంగా ఇద్దరున్నూ; ఒక్క, వడిన్‌= ఒక్కవేగంలో; వృక్ష 
యుద్దంబు+చేసి= చెట్లతో యుద్దం చేసి; ఆసన్న, మహీరుహంబులు= దగ్గరుండే చెట్లు; సమసినన్‌= నశింపగా; మల్ల, యుద్ద, 
సన్నద్దులు+ఐ= మల్లయుద్దానికి పూనుకొన్నవాళ్ళయి. 

తాత్సర్యం: అని అంటూ, వాయుపుత్రుడైన భీముడు తనకు సమీపాన ఉన్న ఒకపెద్దమద్దిచెట్టును పెరికి రాక్షసుడిమీద 

వేయగా - వాడు తనచేతిలో ఉండే చెట్టుతో దాన్ని విరుగగొట్టాడు. ఈ విధంగా ఇద్దరూ చెట్లతో యుద్దం చేసి, 

చుట్టుప్రక్కల ఉండే చెట్లన్నీ నశించగా మల్లయుద్దానికి పూనుకొన్నారు. 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. పరువడి నొండొరుం బెనంగి పట్టుచుం ద్రోచుచు నీడ్డుచుం బర 

స్పరజయకాంక్షులైన బక పాండవవీరుల పాదఘట్టనన్‌ 

ధరణితలంబు గ్రక్కదలె(, దన్నికటద్రుమవల్లు లెల్ల జ 

ర్దరితము లయ్యె, నిష్టురవిశాలశిలల్‌ నుబుమయ్యె నయ్యెడన్‌. 299 
ప్రతిపదార్థం: పరువడిన్‌= (క్రమంగా; ఒండు+ఒరున్‌= ఒకరితో నొకరు; పెనంగి= కలియబడి; పట్టుచున్‌= పట్టుకొంటూ; 
త్రోచుచున్‌= తోసుకొంటూ; ఈడ్బుచున్‌= ఈడ్సుకొంటూ; పరస్పర, జయ, కాంక్షులు+ఐన= ఒకరినొకరు జయించాలన్న 
కోరిక కలవాళ్ళయిన; బక, పాండవ, వీరుల, పాద, ఘట్టనన్‌= వీరులైన బక భీములయొక్క పాదాలయొక్క తొక్కిడిచేత; 
ఆ+ఎడన్‌= ఆ ్రదేశాన; ధరణి, తలంబు= భూభాగం, (క్రక్కదలెన్‌= మిక్కిలి చలించింది; తత్‌+నికట, (ద్రుమ, వల్టులు+ఎల్ల= 
దానికి సమీపంలో ఉండేచెట్టు, తీగలు, అన్నీ; జర్జరితములు+అయ్యెన్‌= శిథిలమయ్యాయి - చెల్లాచెదరయ్యాయి; నిష్టుర, 
విశాల, శిలల్‌= కఠినాలైన పెద్దబండలు; నుణుము+అయ్యెన్‌= పిండి అయ్యాయి. 
తాత్సర్యం: క్రమంగా భీమబకాసురులు ఒకరితో ఒకరు కలియబడి పట్టుకొంటూ; త్రోసుకొంటూ, ఈడ్సుకొంటూ 
విజయం సాధించాలని మల్లయుద్ధం చేస్తుంటే, అక్కడి భూభాగం ఎక్కువగా చలించింది. ప్రక్కల ఉండే అన్నిచెట్టూ, 
తీగెలు చెల్లాచెదరయ్యాయి. కఠినాలైన పెద్దబండలుకూడా పిండి అయ్యాయి. 


ట్‌. ఇద్ద హుంకృతిధ్వనులు నిద్దణి భూరిభుజారవంబు న 
య్యిద్దబిముష్టిఘాతజనితేరితదారుణనిస్వనంబు న 
య్యిద్దబిపాదఘట్టితమహీరవమున్‌ విని చూప టెల్లనుం 
దద్దయు భీతి నచ్చటికి దా రెడగల్గంగం బాటి రొక్కండై. 300 


ప్రతిపదార్థం: ఇద్దజ, హుంకృతి, ధ్వనులున్‌= భీమబకాసురులిద్దరియొక్క హుంకారశబ్దాలు; ఇద్దణు, భూరి, భుజా, రవంబున్‌= 
ఆ యిద్దరియొక్క పెద్దభుజాలు తట్టేచప్పుడు; ఆ+ఇద్దణ, ముష్టి ఘాత, జనిత+ఈరిత, దారుణ, నిస్వనంబున్‌= ఆ 
యిద్దరియొక్క పిడికిలిపోట్టనుండి పుట్టి (త్రోయబడిన భయంకరమైన శబ్దం; ఆ+ఇద్దణు, పాద, ఘట్టిత, మహీ, రవమున్‌= 
ఆ యిద్దరియొక్క పాదాలచే (త్రొక్కబడిన భూమియొక్కశబ్దం; విని; చూపణు+ఎల్లనున్‌= చూచేవాళ్ళంతా; తద్దయు, భీతిన్‌= 
మిక్కిలిభయంతో; తారు= తాము; ఒక్కడు+ఐ= ఒక్కటై; అచ్చటికిన్‌; ఎడ, కల్గంగన్‌= దూరమవునట్టుగా - దూరంగా; 
పాణిరి= పరుగెత్తారు. 


తాత్సర్యం: భీమ బకాసురులిద్దరియొక్క హుంకారాలు, భుజాల చప్పుడు, పిడికిటిపోట్ల ధ్వని, కాళ్ళ తొక్కిళ్ళచేత 
భూమినుండి పుట్టిన శబ్దం విని, చూచేవాళ్ళంతా మిక్కిలి భయపడి ఒక్కటిగా అక్కడినుండి పరుగెత్తారు. 


విశేషం: వీరరసోచితంగా ఓజోగుణప్రధానమైన ఈ పద్యంలో - ద్విత్వాక్షర ప్రాస, ద్విత్వాక్షరాలు, విశేషించి మహా ప్రాణాక్షరాలు- 
భీమ బకాసురుల ద్వంద్వయుద్దాన్ని - అందులోనూ మల్లయుద్ధశబ్దాల్ని అద్భుతంగా ధ్వనింప చేసేవిగా ఉన్నాయి. అక్షర 
రమ్యమైన నన్నయశైలికి ఇదొక చక్కని ఉదాహరణ. 


వ. ఇట్లు భీమ బకాసురు లాసురంబునం బెనంగి మల్లయుద్దంబు సేయునెడ. 301 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 715 
ప్రతిపదార్థం: ఇట్లు; భీమ, బక+అసురులు+ఆసురంబునన్‌= భీముడు, బకాసురుడు, అసురకృత్యం చేత; పెనంగి= 
కలియబడి; మల్ల, యుద్దంబు+చేయు+ఎడ= మల్లయుద్దం చేసే సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా భీమబకాసురులు రాక్షసంగా కలియబడి మల్లయుద్ధం చేసే సమయంలో. 


క, కడగి వృకోదరు( డసురం | బడంగా ధర వైచి వామపాదంబునం జే 
దడ వానిటొమ్ము( దాంచెం । గడుకొని యసురయును లేచి కడునుద్దతు దై. 302 


ప్రతిపదార్థం: కడంగి= పూనుకొని; వృక+ఉదరు(డు= తోడేలుకడుపువంటి కడుపుకలవాడు - భీముడు; అసురన్‌= రాక్షసుడిని; 
పడ(గా= పడేటట్టు; ధరన్‌ వైచి= భూమిమీద పడవేసి; వామ, పాదంబునన్‌= ఎడమకాలితో; వాని, జొమ్మున్‌= అతనియొక్క 
ఎదను; తాణెన్‌= తన్నాడు; కడుకొని= పూనుకొని; అసురయును= రాక్షసుడుకూడ; లేచి= పైకిలేచి; కడున్‌+ఉద్దతుండు+ఐ= 
మిక్కిలి విజృంభించినవాడ్డై. 


తాత్సర్యం: ప్రయత్నించి భీముడు బకాసురుడిని నేలమీద పడవేసి, అతనిఎదను ఎడమకాలితో తన్నాడు. వాడుకూడా 
ప్రయత్నించి, లేచి, మిక్కిలి విజృంభించి. 


క. అనిలసుతు బట్టికొని పె | ల్లన త్రోచి కడంగి కనకశైలనికుంజం 
బునుబోని వానివక్షము( | దనద్భఢతరముష్టి( బొడిచెం దద్దయు నలుకన్‌. 303 


ప్రతిపదార్థం: అనిలసుతున్‌= వాయుపుత్రుడైన భీముడిని; పట్టికొని= బిగియపట్టి; పెల్చన్‌= గట్టిగా; (త్రోచి= నెట్టి; కడంగి= 
పూని; కనక, శైల, నికుంజంబును+పోని= బంగారుకొండలోని పొదరింటిని పోలిన; వాని, వక్షమున్‌= భీమునియొక్క 
రొమ్మును; తద్దయున్‌= మిక్కిలి; అలుకన్‌= కోపంతో; తన, దృఢ, తర, ముష్టిన్‌= తనయొక్క మిక్కిలి గట్టి పిడికిలితో; 
పొడిచెన్‌. 


తాత్సర్యం: భీముడిని గట్టిగా పట్టుకొని మేరుపర్వతంమీది పొదరింటినిపోలిన అతని ఎదను అమితమైన కోపంతో 
గట్టిగా తన పిడికిలితో పొడిచాడు. 


విశేషం: అలం: ఉపమ. కనకశళైలనికుంజంబునుబోని - అనేదానికి శైలోచ్రాయంబునుంబోని - అనే పాఠాంతరం ఉంది. 
మూలం; “వ్యాత్తాననేన ఘోరేణ లంబజిహ్వేన రక్షసా తే నాభిద్రుత్య భీమేన భీమో మూర్షి సమాహితః” - శ్రీమదాంధ్ర 
మహాభారతసంశోధిత(ప్రతి, పుట. 398. 


వ. భీముండును వాని హీనసత్వుంగా నెటింగి సుర హస్తి హస్తానుకారంబు లైన సవ్య దక్షిణ హస్తంబుల న మ్మనుజ 
కంటకు కటి కంఠ ప్రదేశంబులు వట్టికొని. 304 


ప్రతిపదార్థం: భీముండును= భీముడుకూడా; వానిన్‌= ఆ బకాసురుబ్దో; హీన, సత్త్యున్‌+కాన్‌= నశించినబలం కలవాడినిగా; 
ఎటింగి= తెలుసుకొని; సుర; హస్తి, హస్త+అనుకారంబులు+ఐన= ఐరావతంయొక్క తొండాలను పోలినవైన; సవ్య, దక్షిణ, 
హస్తంబులన్‌= ఎడమకుడి చేతులతో; ఆ+మనుజ, కంటకు, కటి, కంఠ, (ప్రదేశంబులు+పట్టికొని= మానవులకు శత్రువైన 
ఆ బకాసురుడి నడుము, గొంతు పట్టుకొని. 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడుకూడా - ఆ బకాసురుడు బలహీనుడు కావటాన్ని గమనించి, ఐరావతంయొక్క తొండాలవంటి 
బలమైన తన ఎడమకుడిచేతులతో వాడినడుమూ, గొంతూ పట్టుకొని. 


ఉ. దారుణ జానుదండమున దండధర ప్రతిముండు భీకరా 
కారు(డు వానివీంపు విఖుగంబొడిచెం బిశితంబుతో నవ 
ద్వారములన్‌ మహారుధిరధారలు బోరన నొల్కి మాంస పం 
కారుణవారిఘోరనదు లై పటివన్‌ విపినాంతరంబునన్‌. 305 


ప్రతిపదార్థం: భీకర+ఆకారుండు= భయంకరమైన రూపం కలవాడు; దండ, ధర, (ప్రతిముండు= యమధర్మరాజుతో 
సమానమైనవాడు - అయిన భీముడు; దారుణ, జాను, దండమునన్‌= కఠినమైన తనమోకాలనే దండంతో; పిశితంబుతోన్‌= 
మాంసంతో; నవ, ద్యారంబులన్‌= తొమ్మిదిమార్గాలనుండి; మహా, రుధిర, ధారలు= పెద్ద నెత్తుటి ధారలు; బోరనన్‌+ఒల్కి= 
బోరన చింది; విపిన+అంతరంబునన్‌= అడవి మధ్యభాగంలో; మాంస, పంక+అరుణ, వారి, ఘోర, నదులు+ఐ= మాంస 
మనే బురదతో ఎజ్జనినీటితో భయంకరాలైన నదులై; పఖివన్‌= పారగా; వాని, వీపు= ఆ బకాసురునియొక్క వీపు; విణుగన్‌= 
విరిగేటట్లు; పొడిచెన్‌. 


తాత్సర్యం: భీముడు దండధరునివలె - అంటే యమునివలె - భయంకరాకారుడై, మహాకఠినమైన తన మోకా 
లనే దండంతో - బకాసురునినవద్వారాలనుండి మాంసంతో కూడిన నెత్తుటిధారలు ఉరవడిగా వెలికివచ్చి, అడవిమధ్యలో 
మాంసం అనే బురదతో, ఎగ్రనినీటితో భయంకరాలైన నదులవలె ప్రవహించేటట్లు - ఆ రాక్షసుడివీపు విరిగేలా 
పొడిచాడు. 


విశేషం: నవద్యారాలు - నేత్రాలు -2; గోత్రాలు -2, నాసారంధ్రాలు-2, ముఖరం(ధ్రం-1, మలమూ(త్రవిసర్దన రంధధ్రాలు-2, 
అలం: రూపకం. ఉపమ, అతిశయోక్తి (శవ్యకావ్యంలో స్థిరరూపవర్లనకంటె, చల(ద్రూపవర్లన చాల కష్టం. అయినా పాఠకుని 
దృష్టిని విశేషంగా ఆకర్షించేది, అతడిని అధికంగా రసపరవశుడిని చేసేది - చల(ద్రూపవర్షనమే. ఈ సన్నివేశంలో నన్నయ 
మల్లయుద్దం చేస్తున్న భీమబకాసురుల చలద్రూపాలను మనకళ్ళకు కట్టినట్టు మనోహరంగా చిత్రించాడు. ఆ యిద్దరియుద్దాన్ని 
చూస్తున్న అనుభూతిని కలిగించాడు. కాగా, అలంకారాన్ని (ప్రయోగించి వస్తువును, రసాన్ని ధ్వనింప చెయ్యటం ఒక గొప్ప 
కవితా శిల్పం. ఈ పద్యంలో నన్నయ - భీముని మోకాటిని యమదండంతో రూపించి, భీముడిని యమధర్మరాజుతో పోల్చి 
- బకాసురుని పాలిటికి భీముడు సాక్షాత్తు యముడే అని, ఆ రాక్షసునికి మరణం తప్పదని ధ్వనింపచేశాడు. అట్లాగే 
భీమునిదెబ్బకు బకాసురుని నవరం(ధాలనుండి మాంసంతో కూడిన నెత్తురు ఏరులై పారిందన్న అతిశయోక్తితో - భయానక 
బీభత్స రససూర్తి కలిగించాడు. విశేషించి - 297వ పద్యంలో భీముడు (ప్రతిజ్ఞ చేసినట్టు - బకాసురుడు ఇన్నాళ్ళూ తిన్న 
మానవమాంసాన్నీ, త్రాగినరక్తాన్నీ (క్రక్కించినట్టుంది - ఈ పద్యవర్లన. అంతేకాదు హిడింబ బకాసురులవధలలో శత్రువును 
వెన్నువిరిచి చంపే మల్లవిద్యను భీముడు సమంగా (ప్రదర్శించటం గమనార్హం. ఇటువంటి సంవాదశిల్పపూర్యాపరసంవిధానంతో 
నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తిని సాధించటం ఇందులోని విశేషం. 


వ. ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం డయి విగతజీవితుం డగుచుండి యటిచిన నమ్మహాధ్వని విని, వాని 
బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పఅతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె. 306 


ఆదిపర్వము - షష్టాశ్వాసము 717 


ప్రతిపదార్థం: ఇట్లు; బకాసురుండు; భీముచేత; నిహతుండు+అయి= చంపబడినవాడై; విగజీవితుండు+అగుచున్‌+ఉండి= 
కోల్పోయిన ప్రాణం కలవాడవుతూ; అబిచినన్‌ = అరవగా; ఆ+మహా, ధ్వని= ఆ పెద్దశబ్దాన్ని; విని; వాని బాంధవులు+ఐన= 
వాడియొక్క బంధువులయిన; రక్కసులు= రాక్షసులు; పెక్కం[డ్రు= చాలామంది; పజఅతెంచినన్‌= రాగా; వారలన్‌+చూచి; 
భీముండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: బకాసురుడు భీమునిచేత హతుడై ప్రాణం పోయేటప్పుడు పెద్దగా అరవగా; ఆ ధ్వని విని అతని 
బంధువులైన పెక్కుమందిరాక్షసులు పరుగెత్తుకొని రాగా వారిని చూచి భీముడిట్లా అన్నాడు. 


తే. “ఇంక నెన్నండు రక్కసు లిద్దురాత్ము | నట్లు మనుజుల( దినకుండు; డడరి మనుజ 
భక్షణము సేసితిరయేని బకుని యట్లు చత్తు రని రక్కసుల కెల్ల జాటె వినంగ. 307 


ప్రతిపదార్థం: ఇంకన్‌+ఎన్నండున్‌= ఇంకెప్పుడుకూడ; రక్కసులు; ఈ దురాత్ము+అట్టు= ఈ దుర్మార్గుడివలె; మనుజులన్‌= 
మానవులను; తినక+ఉండు(డు; అడరి= పూనుకొని; మనుజ, భక్షణము+చేసితిర+ఏని= మానవులను తినటం చేస్తే - అంటే 
మానవులను తింటే; బకుని+అట్టు; చత్తురు (చచ్చుదురు)+అని; రక్కసులు+ఎల్లన్‌= రాక్షసులందరు; వినంగన్‌= వినేటట్టు; 
చాటెన్‌= (ప్రకటించాడు. 


తాత్సర్యం: “ఇంకెప్పుడు మీరు ఈ దుర్మార్గునివలె మానవులను తినవద్దు. తింటే ఈ బకాసురుడివలె మీకు కూడ 
చావు తప్పదని ఆ రాక్షసులందరు వినేటట్లు భీముడు ప్రకటించాడు. 


వ. అంతనారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాంటటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబుం 
చేయనోడి; రట్లు భీముండు బకాసురుం జంపి, వానిం జంపుట జగద్విదితంబుగా. దత్మళకేబరం బీడ్డుకొని వచ్చి, 
నగర ద్వార సమీపంబున వైచి, యందుల విప్రులకు సంతోషంబు సేసి, నిజ నివాసంబునకుం జని త ద్వృత్తాంతం 
బంతయు. దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత. 308 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఆ, రాక్షసులు; భీతులు+ఐ= భయపడినవారై; భీము, చేసిన, సమయంబునకున్‌= 
భీముడు చేసిన నియమానికి; ఒడంబడి= ఒప్పుకొని; నాటన్‌+కోలెన్‌= ఆ రోజునుండి; ఏకచ(క్ర, నివాసులకున్‌= ఏకచ(క్రపురంలో 
కాపురముండేవారికి; ఉపద్రవంబున్‌= హాని; చేయన్‌+ఓడిరి= చేయటానికి భయపడ్డారు; అట్టు; భీముండు; బకాసురున్‌; చంపి; 
వానిన్‌= బకాసురుని; చంపుట; జగత్‌+విదితంబు+కాన్‌= ప్రపంచానికంతటికీ తెలిసేటట్టు; తత్‌+కళేబరంబున్‌= అతనియొక్క 
శవాన్ని; ఈడ్చుకొని, వచ్చి; నగర, ద్వార, సమీపంబునన్‌= నగరంయొక్క ద్వారం దగ్గర; వైచి= పడవేసి; అందుల, విప్రులకున్‌= 
అందుండే (బ్రాహ్మణులకు; సంతోషంబు+చేసి; నిజ, నివాసంబునకున్‌+చని= తానుండే ఇంటికి వెళ్ళి; తత్‌+వృత్తాంతంబు+ 
అంతయున్‌= ఆ విషయాన్నంతటినీ; తల్లికిన్‌, సహ+ఉదరులకున్‌= తల్లికి, తోబుట్టువులకు; చెప్పి+ఉన్న+అంతన్‌= తెలిపి 
ఉన్న సమయంలో; 


తాత్సర్యం: అప్పుడు రాక్షసులు భయపడి భీముడు చేసిన నియమానికి అంగీకరించారు. ఆ రోజునుండి ఏకచ(క్ర 
పురవాసులకు కీడు చేయటానికి భయపడ్డారు. బకాసురవధ లోకానికంతటికి తెలిసేటట్టు భీముడు ఆ రాక్షసునిశవాన్ని 
ఈడ్చుకొనివచ్చి, ఏకచక్రనగరద్వారం దగ్గర పడవేసి, ఆ నగరంలోని (బ్రాహ్మణుల కెల్ల సంతోషం కలిగించి, తన 
ఇంటికి వెళ్ళి, తల్లికి, సోదరులకు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అప్పుడు. 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. వీండొక మంత్రసిద్దు( డగు విప్రః డసాధ్యబలున్‌ బకాసురున్‌ 
నేం డని జంపెనట్టె! యితనిం జని చూతమ యంచు. జెచ్చెరం 
బోండిగ వేత్రకీయమున భూసురు లాదిగ వచ్చి చూచి ర 
వ్వా(డిమగంటిమిన్‌ వెలయువాని వృకోదరు నెల్లవారలున్‌. 309 


ప్రతిపదార్థం: వఏ(డు+ఒక, మంట్రసిద్దుడు+అగు, విప్రుండు= వీ డొకమం(త్రంచేత ఫలాన్ని పొందిన బ్రాహ్మణుడు; 
అసాధ్యబలున్‌= జయించటానికి శక్యంగాని బలం కలవాడిని; బకాసురున్‌= బకుడు అనే రాక్షసుణ్ణి; నేడు; అనిన్‌= 
యుద్దంలో; అట్టె, చంపెన్‌= అంతసులువుగా చంపాడు; చని= వెళ్ళి; ఇతనిన్‌; చూచుదుము+అ+అంచున్‌= చూద్దామా 
అంటూ; చెర+చెరన్‌= త్వరత్వరగా; వేత్రకీయమునన్‌= ఏకచ[క్రపురంలో; భూసురులు+ఆదిగన్‌= బ్రాహ్మణులు మొదలుగా; 
ఎల్లవారలున్‌= అందరును; ఆ+వాండిమగంటిమిన్‌, వెలయువానిన్‌, వృక+ఉదరున్‌= ఈ తీక్ష్‌ణఇమైన పౌరుషంచేత (ప్రకాశించేవా 
డైన భీముడిని; పోండిగ= ఒప్పుగా; వచ్చి, చూచిరి. 


తాత్సర్యం: “వీ డొక మంత్రసిద్ది గల బ్రాహ్మణుడు. జయించ సాధ్యంగాని బలవంతుడైన బకాసురుడిని ఈరోజు 
యుద్దంలో సులువుగా చంపాడు. వెళ్ళి చూద్దాం” అని ఏకచక్రపురంలో బ్రాహ్మణులు మొదలుగా అందరూ 
త్వరత్వరగా వచ్చి తీక్షణమైన పౌరుషంచేత (ప్రకాశించే భీముడిని చూచారు. 


విశేషం: వేత్రకీయము - అనేది ఏకచక్రపురానికి సంజ్ఞ. ఇచట భారతకూలంకషంలో ఇట్లా ఉంది. 'వేత్రకీయమున - ఏక 
చక్రాపురమున - అద్యప్రభృతి స్వప్యంతే వేత్రకీయ నివాసినః - శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట.399. బకాసురవధకు 
నాయకుని వంటివాడు భీముడు. హిడింబుడిని కారడవిలో చంపి, ఆత్మీయులైన అన్నదమ్ముల కుంతీహిడింబల (ప్రశంసల 
నందుకొన్నాడు. అది ఆత్మరక్షణకోసం చేసిన రాక్షససంహారం. బకాసురవధ పరహితార్థమై కృతజ్ఞతాభావంతో ఏకచక్రపురవాసులకు 
పాండవులు చేసిన (ప్రత్యుపకారం. అందువలన కార్యసాధకుడైన భీమునికి (ప్రజల(ప్రశంస. 


క. అని యిట్లు పాండున్భపనం । దనుల చరిత్రంబు సెప్పె. దా వైశంపా 
యను(డు జనమేజయున కని | జనవినుతచరిత్రపాత్ర ! సౌజన్యనిధీ! 310 


ప్రతిపదార్థం: జన, వినుత, చరిత్ర, పాత్ర= జనులచేత పొగడబడిన నడవడికి స్థానమైన వాడా!; సౌజన్య, నిధీ= మంచితనానికి 
ఉనికిపట్టయినవాడా - రాజరాజనరేం(ద్రా!; అని; ఇటు; పాండు, నృప, నందనుల, చరిత్రంబు= పాండురాజుయొక్క కొడుకుల 
కథను; వైశంపాయనుడు; తాన్‌= తాను; జనమేజయునకున్‌; చెప్పెన్‌; అని- 


తాత్సర్యం: జనులచే క్షీర్తిపబడిన చరిత్ర కలిగి, మంచితనానికి నిధివైన ఓ రాజరాజనరేంద్రా! ఈవిధంగా 
పాండవుల చరిత్రను వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు - అని సూతుడు శౌనకాదిమహామునులకు 
చెప్పాడు. 


విశేషం: చరిత్ర అంటే కథ అనీ, శీలం అనీ అర్థాలున్నాయి. ఇక్కడ రెండర్జాలూ సార్థకాలే. కథాపరంగా, సంఘటనలపరంగా, 
మనస్తత్వాలపరంగా - మహాభారతంలో ఈ ఆరవ ఆశ్వాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది; ప్రాధాన్యం ఉన్నది. నన్నయ నాటకీయ 
రచనకు నిలువెత్తు నిదర్శనంవలె నిలిచి, కురుకుమారుల అస్త్ర విద్యాప్రదర్శనతో ఆరంభమైన ఈ ఆశ్యాసంలో - భీమదుర్యోధనుల 


ఆదిపర్వము = షష్టాశ్వాసము 719 


గదాయుద్దఘట్టంలో - కురు పాండవ విభేదాలు అందరిముందు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కర్షుని రంగప్రవేశంతో, అతని 
అంగరాజ్యాభిషేకంతో అవి ఘనీభవించాయి. అందరు చూచి ఆనందించవలసిన అస్ర్రవిద్యాప్రదర్శన - మున్ముందు రానున్న 
మహాభారత సం(గ్రామానికి నాందివలె మారింది. అర్జాంతరంగా ముగిసింది. అంతబలవంతుడైన (ద్రుపదుడిని అట్టాపట్టి 
కట్టితెచ్చి, గురుదక్షిణగా [ద్రోణునికి ఇవ్వటంలో అర్జునుని అద్వితీయసామర్థ్యసౌశీల్యాలు అందరిదృష్టిని ఆకర్షించాయి. ధర్మజుని 
యౌవరాజ్యాభిషేకం, అతని నలుగురు తమ్ముల దిగ్విజయ యాత్ర, పాండవుల మీద - (ప్రత్యేకించి ధర్మరాజు మీద 
పెల్లుబికిన (ప్రజానురాగం, పాండవుల నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించాయి. ప్రతినాయకుడైన దుర్యోధనుడు పాండవులకు 
వ్యతిరేకంగా తన సహాయులతో సాగించిన దురాలోచన, పాండవుల ప్రాణాలు తీయాలని జరిపించిన లాక్షాగృహదహనం - 
అతని దుర్మార్గప్రవృత్తిని ప్రస్ఫుటం చేశాయి. దుర్యోధనుడు తండ్రితో తన మనోదుఃఖాన్ని వెళ్ళబోసుకొనే ఘట్టం - 
కురుపాండవ కథాగతిని ప్రభావితం చేసే - ధృతరాష్ట్ర మహారాజు మనస్తత్వాన్ని వ్యక్తం చేసింది. లాక్షాగృహదహనం నుండి 
పాండవులు (ప్రాణాలతో బయటపడటం, ధర్మవిజయానికి, అధర్మపరాజయానికి, మొత్తం మహాభారత సందేశానికి చక్కని 
సంకేతమై నిలిచింది. లాక్షగ్సహదహనం తరువాతి కథ అంతా భీమనాయకంగానే సాగింది. హిడింబాసుర బకాసురులవధలు 
భీముని బలపరా(క్రమాలకు విజయపతాకాలు. తల్లి శాసనాన్ని, అన్నగారి నిర్రేశాన్ని అనుసరించి, ఇద్దరి గురుత్వాన్ని శిరసావహించి 
పాండవపక్షాన ప్రవర్తిల్లే ప్రబల (క్రియాశక్తి భీముడు. హిడింబను అతడు వివాహమాడటం ఇందుకొక నిదర్శనం. హిడింబా 
భీమసేనుల వివాహఫలమే - మాయాయుద్దనిపుణుడు, మహాశక్తి సంపన్నుడు అయిన ఘటోత్కచుని జననం. అతని జననం 
పాండవపక్షానికి పెద్దబలం. పాండవపక్షాన జ్ఞానశక్తి వ్యాసుడు; ఇచ్చాశక్తి కుంతి; ధార్మికశక్తి ధర్మరాజు; (క్రియాశక్తులు 
భీమార్జునులు; రక్షాశక్తులు నకుల సహదేవులు. ఆరవ ఆశ్వాసకథ ఆసక్తికరమైన కథ; మున్ముందు రానున్న మలుపులను 
సూచించే కథ. 


ఆశ్వాసాంతము 
క. మలహారినాథ ! విలస । చ్చకుక్యకులతిలక! రాజసర్వజ్ఞ! రిపు 
ప్రలయప్రతాప ! పరన్ఫప | లలనాననకమలహరిణలాంఛనమూర్తీ! 311 


ప్రతిపదార్థం: మలహారి, నాథ= మలహారిదేశానికి ప్రభువైనవాడా!; విలసత్‌+చళక్య, కుల, తిలక= ప్రకాశిస్తున్న చాళుక్యవంశానికి 
అలంకారమైనవాడా!; రాజ, సర్వజ్ఞ= రాజపరమేశ్వరా! రిపు, ప్రలయ, ప్రతాప= శత్రువులకు నాశనం కలిగించేటి ప్రతాపం 
కలవాడా!; పర, నృప, లలనా+ఆనన, కమల, హరిణ, లాంఛన, మూర్తీ= శత్రువులయొక్క (స్రీలముఖాలనే పద్మాలకు 
చంద్రునివంటి ఆకారం గలవాడా! 


తాత్పర్యం: మలహారిదేశ ప్రభూ! చాళుక్యవంశాలంకారా! రాజపరమేశ్వరా! శత్రురాజులను నశింపజేసే పరాక్రమం 
కలవాడా! శత్రువులయొక్క స్త్రీల ముఖాలనే పద్మాలు ముడుచుకొని పోయేటట్లు చేసే చంద్రుని వంటివాడా! 


నిశేషం: ఇవి ఆశ్యాసాంతంలో కృతిపతి అయిన రాజరాజనరేం(ద్రుడిని ప్రశంసిస్తూ చేసే సంబోధనలు. 


మాలిని. 
ప్రణమదఖిలధాత్రీపాలకాలోలచూడా । మణిగణకిరణశ్రీమండితాంఘ్రీ! నరేంద్రా 
గ్రణి ! నిఖిలమహీరక్షామణీ! రాజనారా । యణ ! విమలమతీ! శీతాంశువంశప్రకాశీ! 312 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రణమత్‌+అఖిల, ధాత్రీ, పాలక+ఆలోల, చూడామణి, గణ, కిరణశ్రీ, మండిత+అం(టై= నమస్కరిస్తున్న 
అందరు రాజులయొక్క కదలుతున్న శిరోరత్నాల సమూహాల కాంతులయొక్క సంపదచేత అలంకరింపబడిన పాదాలు 
కలవాడా!; నరేంద్ర+అ([గ్రణి= రాజులలో (శ్రేష్టుడా!; నిఖిల, మహీ, రక్షా, మణీ= సమస్త భూమండలాన్ని రక్షించు టయందు 
శ్రేష్టుడా!; రాజనారాయణ!= రాజనారాయణుడు అనే బిరుదు కలవాడా!; విమల, మతీ= నిర్మలమైన బుద్దికలవాడా!; శీత+అంశు, 
వంశ, ్రకాశీ= చల్లని కిరణాలు కలవాడైనచంద్రునివంశాన్ని (ప్రకాశింప చేసేవాడా! 


తాత్పర్యం: నమస్కరిస్తున్న రాజులందరి చలించేశిరోరత్నసమూహాల కాంతిసంపదచేత అలంకరింపబడిన 
పాదాలుకలవాడా! రాజశ్రేష్టా! సమస్త భూమండలాన్ని రక్షించడంలో (్రేష్టుడా! రాజనారాయణ బిరుదాంకితా! నిర్మలమైన 


బుద్దికలవాడా! చం(ద్రవంశాన్ని ప్రకాశింపజేసేవాడా! - ఓ రాజరాజనరేంద్రా! 
ఠా 


విశేషం: మాలిని వృత్తపాదంలో వరుసగా న, న, మ, య, య గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. 'కుర్యాత్‌ సర్గస్య 
పర్యన్తే మాలినీం ద్రుతతాలవత్‌ అని క్షేమేంద్రుడు సువృత్తతిలకంలో తెలిపినట్లే ఇచ్చట షష్టాశ్యాసాంతంలో మాలినివృత్తం 
కూర్చబడింది. రాజరాజనరేం ద్రుణ్ణి “నారాయణాఖ్య” అని ఆదిపర్వం ద్వితీయాశ్యాసాంతంలోని ఆశ్యాసాంతపద్యాల్లో (పద్యం-237) 
కూడా ఉంది. కనుక 'రాజనారాయణి అనేది ఇతని బిరుదు. 


గద్యము 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రశీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్త్రవిద్యా 
సందర్శనంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావతయాత్రయు, జతుగ్భహ 
దాహంబును, విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును, హిడింబు వధయును, హిడింబా 
వివాహంబును, వ్యాససందర్శనంబును, ఘటోత్క్మచసంభవంబును, విప్రగృహంబున నజ్ఞాతచర్యయును, 
నగ a 
బకాసురవధయును నన్నది షష్టాశ్వాసము. 313 


తాత్సర్యం: ఇది, సకల సత్కవుల (ప్రశంసలందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో ఆదిపర్వంలో 
- కురుకుమారుల అస్త్రవద్యాప్రదర్శన చూడటం, (ద్రుపదరాజును యుద్దంలో బంధించి విడిచిపెట్టటం, దుర్యోధనుని 
దురాలోచనం, పాండవులు - వారణావతానికి వెళ్ళటం, లక్కయింటిని తగులబెట్టటం, విదురుడు ఉపదేశించిన 
మార్గంలో పాండవులు బయటపడటం, హిడింబాసురుడుని సంహరించటం, భీమసేనుడు హిడింబను వివాహమాడటం, 
వ్యాసమహర్షి దర్శనమివ్వటం, ఘటోత్కచుడు జన్మించటం, పాండవులు బ్రాహ్మణుని ఇంట అజ్ఞాతంగా మెలగటం, 
బకాసురుడిని హతమార్భటం- అనే అంశాలు కలది ఆరవఆశ్వాసం. 


ఆదిపర్వంలో షష్టాశ్యాసం సమాప్తం. 


(లూ 
౮ 
(రో 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - సప్తమాశ్వాసము 


శ్రీ రాజరాజ! వీర । శ్రీరమణీరమ్య । గంధసింధుర హయ శి 
క్షారూఢిదక్ష ! దక్ష మ । ఖారిదయాలబ్ధ సుస్థిరైశ్వర్యపదా ! 1 


ప్రతిపదార్థం: శ్రీరాజరాజ! వీర, శ్రీ, రమణీ, రమ్య! = వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా!; గంధ, సింధుర, 

హయ, శిక్షా+ఆరూఢి, దక్ష!= మదపుటేనుగులను, గుజ్ఞాలను శిక్షించటంలోను, ఎక్కటంలోను సమర్షుడ వైనవాడా! దక్ష, 

ఆ a (©) మా య 

మఖ+అరి దయా, లబ, సుస్టిరశఐశ్వర్య, పదా!= దక్షుడి యజ్ఞానికి శత్రు వైన శివుడిదయతో పొందబడిన శాశ్వతమైన ఐశ్వర్య 
ఠా థ ea Sy పా 


స్థానం - అనగా రాజ్యపదవి కలవాడా! 


తాత్సర్యం: ఓ రాజరాజనరేంద్రా! వీరలక్ష్మి అనే కాంతకు మనోహరుడ వైనవాడా! మదపుటేనుగులను, గుజ్టాలను 
శిక్షించటంలోను, అధిరోహించటంలోను సమర్గుడైనవాడా! దక్షయజ్ఞానికి శత్రు వైన శివునిదయతో పొందిన 
శాశ్వతరాజ్యపదవి కలవాడా! 


ధృష్టద్యున్ను ద్రౌపదుల యుత్పత్తి వృత్తాంతము (సం. 1-153-1) 


వ. అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవులు విప్రవేషంబున నేకచక్రపురంబునందు 
వేదాధ్యయనంబు సేయుచు విప్రగృహంబున నున్న కొన్ని దినంబులకు నొక్కబ్రాహ్మణుండు ద్రుపదు పురంబున 
నుండి చనుదెంచి విశ్రమార్థి యైన, నాగ్భృహస్టుండు వాని నభ్యాగతపూజల సంతుష్టుం జేసి యున్నంతం, 
గుంతీదేవి గొడుకులుం దాను నవ్విప్రు నతిప్రీతి నుపాసించి 'యయ్యా! మీర లెందుండి వచ్చితి? రే దేశంబులు 
రమ్యంబు? లెందుల రాజులు గుణవంతు? లని యడిగిని న వ్వి ప్రుం డి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= మహాభారతకథను చెప్పే ఆ ఉ(గ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలైన మహర్షులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; పాండవులు; విప్ర వేషంబునన్‌= బ్రాహ్మణవేషంతో; ఏకచక్రపురంబునందు; 
వేద+అధ్యయనంబు+చేయుచున్‌= వేదాన్ని గురుముఖంగా చదువుకొంటూ; విప్ర, గృహంబునన్‌= (బ్రాహ్మణుని ఇంట్లో; 
ఉన్నన్‌= ఉండగా; కొన్ని, దినంబులకున్‌; ఒక్క, (బ్రాహ్మణుండు; 'ద్రుపదు, పురంబుననుండి= [ద్రుపదుని పట్టణంనుండి; 
చనుదెంచి= వచ్చి; విశ్రమ+లఅర్జి, ఐనన్‌= విశ్రాంతిని కోరినవాడు కాగా; ఆ గృహస్టుండు= పాండవులున్న ఆ యింటి 
యజమాని; వానిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; అభ్యాగత పూజలన్‌= అభ్యాగతులకు చేసే పూజలతో; సంతుష్టున్‌= తృప్తి పొందిన 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాడినిగా; చేసి, ఉన్నంతన్‌= ఉన్న అంతట; కొడుకులున్‌; తానున్‌; కుంతీదేవి; ఆ+విప్రున్‌= వచ్చి ఉన్న ఆ బ్రాహ్మణుడిని; 
అతిప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; ఉపాసించి= సేవించి; అయ్యా!;= అయ్యా; మీరలు, ఎందుండి= మీ రెక్కడినుండి; వచ్చితిరి= 
వచ్చినారు; ఏ దేశంబులు; రమ్యంబులు= అందమైనవి; ఎందుల రాజులు= ఏ దేశాలలోని రాజులు; గుణవంతులు= 
మంచిగుణాలు కలవారు; అని; అడిగినన్‌= అడుగగా; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: మహాభారతకథను చెప్పుతున్న ఉ(గ్రశ్రవసుడు, శౌనకాది మహామునులకు - భీముడు బకాసురుడిని 
వధించేవరకు జరిగినకథను వివరించాడు. ఆ విధంగా పాండవులు బ్రాహ్మణవేషాలతో ఏకచ(క్రపురంలో వేదాధ్యయనం 
చేస్తూ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉండగా, కొన్ని రోజుల తర్వాత ఒక బ్రాహ్మణుడు (ద్రుపదరాజు పట్టణంనుండి 
వచ్చి విశ్రాంతి కోరగా, పాండవు లున్న ఇంటియజమాని అతడిని అభ్యాగత పూజలతో తృప్తిపరచాడు. ఆ 
సమయంలో కుంతీదేవి - కొడుకులు, తాను ప్రీతితో ఆ బ్రాహ్మణుడిని సేవించి, అయ్యా! మీరు ఎక్కడినుంచి 
వచ్చారు? ఏ దేశాలు అందమైనవి? ఏ దేశాల రాజులు గుణవంతులు? అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇట్టా 
అన్నాడు. 
చ. సొలయక యెల్ల దేశములు. జూచితి; నందు. బ్రసిద్దు లైన రా 

జుల సుచరిత్ర సంపదలు. జూచితి; నా ద్రుపదేశుదేశముం 

బొలుపున నొండు దేశములు పోల్ప(గ నెవ్వియు లేవు; సద్గుణం 

బులం బరు లెవ్వరున్‌ ద్రుపదు€ బోల(గ లేరు ధరాతలంబునన్‌. 3 
ప్రతిపదార్థం: సొలయక= అలసట చెందక; ఎల్ల, దేశములున్‌; చూచితిన్‌; అందున్‌, ప్రసిద్దులు+ఐన= వాటిలో ముఖ్యులైన; 
రాజుల; సుచరిత్ర, సంపదలున్‌= మంచి నడవడి అనే సంపదలను; చూచితిన్‌; ధరాతలంబునన్‌= భూమిమీద; ఆ, [ద్రుపద+-ఈశు, 
దేశమున్‌= ఆ ద్రుపదరాజుయొక్క దేశమును; పొలుపునన్‌= అందంలో; పోల్ప(గన్‌= పోల్చటానికి; ఒండు, దేశములు= ఇతర 
దేశాలు; ఎవ్వియున్‌, లేవు= ఏవీ లేవు; సద్గుణంబులన్‌= మంచిగుణాలలో; పరులు= ఇతరులు; ఎవ్వరున్‌= ఎవరూగానీ; 
(ద్రుపదున్‌; పోలంగలేరు= సరిపోలేరు. 
తాత్పర్యం: అలసట చెందకుండా నేను అన్నిదేశాలను చూచాను. వాటిలో ప్రసిద్దు లైన రాజుల మంచి నడవడి అనే 
సంపదలూ చూచాను. ఈ భూమిమీద అందంలో ఆ దద్రుపదరాజుదేశంతో పోల్చటానికి ఇతరదేశా లేవీ లేవు. 
సద్గుణాలలో ఇతరు లెవ్వరూ ఆ (ద్రుపదుడిని సరిపోలలేరు. 


వ. 'ఆ ద్రుపదుండు దన కూంతు నగ్నికుండసముద్ధ్దవ యైనదాని నయోనిజ నగణ్యపుణ్యలావణ్యగుణసమన్విత 
ననురూపు( డైన రాజపుత్రునకు వివాహంబు సేయంగానక, స్వయంవరంబు రచియించుచున్నవాం డనినం, 
గుంతియు ధర్మ తనయుండును విస్మితులై 'యది యేమి కారణంబున నయోనిజ యయ్యె? నక్కన్య నెవ్విధంబున 
ద్రుపదుండు వడసె? దీని సవిస్తరంబుగా జెప్పు మనిన నవ్విప్రుండు వారల కి ట్లనియె. 4 

ప్రతిపదార్థం: ఆ, ద్రుపదుండు; తన, కూంతున్‌= తన పుత్రికను; అగ్ని, కుండ, సముద్భవ, ఐన, దానిన్‌= అగ్నిగుండం 


నుండి గొప్పగా జన్మించిన దానిని; అయోనిజన్‌= ప్రీ గర్భంనుండి పుట్టని దానిని; అగణ్య, పుణ్య, లావణ్య, గుణ, 
సమన్వితన్‌= లెక్కించటానికి సాధ్యం కాని పుణ్యంతో, కాంతితో, గుణంతో కూడుకొన్నదానిని; అనురూపుండు+ఐన= 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 723 
తగినవాడైన; రాజపు(త్రునకున్‌; వివాహంబు+చేయన్‌+కానక= పెళ్ళిచేయటం సాధ్యం కాక; స్వయంవరంబు; రచియించుచున్న 
వాండు= రూపొందిస్తున్నాడు; అనినన్‌= అని ఆ (బ్రాహ్మణుడు చెప్పగా; కుంతియున్‌; ధర్మతనయుండును= ధర్మరాజును; 
విస్మితులు+ఐ= ఆశ్చర్యపడినవాళ్ళయి; అది= (ద్రౌపది; ఏమి, కారణంబునన్‌= ఏకారణంచేత; అయోనిజ, అయ్యెన్‌= అయోనిజ 
అయినది; ఆ+కన్యన్‌; ఏ+విధంబునన్‌; (ద్రుపదుండు; పడసెన్‌= పొందినాడు; దీనిన్‌= ఈ వృత్తాంతాన్ని; సవిస్తరంబుగాన్‌= 
విపులంగా; చెప్పుము; అనినన్‌= అనిఅనగా; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; వారలకున్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: 'అగ్నిగుండంనుండి ఆవిర్భవించిందీ, మానవకాంతకు జన్మించనిదీ, అపార మైన పుణ్యంతో, కాంతితో, 
గుణంతో కూడుకొన్నదీ అయిన తన పుత్రిక ద్రౌపదికి వివాహం చేయా లనుకొన్న [ద్రుపదునికి తగిన రాకుమారుడు 
దొరకలేదు; అందుకే ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు' అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా, కుంతీ 
ధర్మరాజులు ఆశ్చర్యపడి * ఆ (ద్రౌపది ఏ కారణంచేత మానవకాంతకు జన్మించని దైనది? ద్రుపదుడు ఆమెను 
ఏ విధంగా కూతురుగా పొందాడు? ఈ వృత్తాంతం విపులంగా చెప్పండి" అని అడుగగా, ఆ (బ్రాహ్మణుడు 
వాళ్ళతో ఇట్టా అన్నాడు. 


సీ. ఆది భరద్వాజుం డను ముని కలశంబు । నం దుద్దవించిన యనఘమూర్తి 
ద్రోణుండు మణి పృషతున కుద్ధవించిన । ద్రుపదుండు నొక్కటం దొడంగి యిష్ట 
సఖు లయి వేదముల్‌ సదివి, ధనుర్వేద । మగ్నివేశులతోడ నర్జి( గబిచి 
చని, ద్రుపదుండు పాంచాలభూములకు రా । జైన, భారద్వాజు( డతని కడకు. 


ఆ. నరిగి, వానిచేత నవమానితుం డయి । హస్తిపురికి వచ్చి, యఖిలకురుకు 
మారవరుల నెల్ల మానుగా శస్త్రకో । విదుల జేసి లోకవిదితయశుండు. 5 


ప్రతిపదార్థం: ఆదిన్‌= మొదట; భరద్వాజుండు, అను; ముని, కలశంబునందు= మునియొక్క కుండయందు; ఉద్భవించిన= 
పుట్టిన; అనఘమూర్తి= పాపరహితుడైనవాడు; [ద్రోణుండు; మణటి= మటియు; పృషతునకున్‌; ఉద్భవించిన= పుట్టిన; ద్రుపదుండున్‌; 
ఒక్కటన్‌= ఒకచోట; తొడంగి= పూనుకొని; ఇష్ట, సఖులు+అయి= (పియస్నేహితులై; వేదముల్‌, చదివి; ధనుర్వేదము= 
ధనుర్వేదాన్ని; అగ్నివేశులతోడన్‌= అగ్నివేశు డనే మునిదగ్గర; అర్థిన్‌= కోరి; కజచి= నేర్చుకొని; చని= వెళ్ళి; ఆ ద్రుపదుండు; 
పాంచాల భూములకున్‌= పాంచాలదేశానికి; రాజు+ఐనన్‌= రాజు కాగా; భారద్వాజుండు= భరద్వాజుని కుమారు డైన ద్రోణుడు; 
అతని, కడకున్‌= ఆ [ద్రుపదుని దగ్గరకు; అరిగి= వెళ్ళి; వానిచేతన్‌; =అతనివల్ల; అవమానితుండు+ అయి= అవమానింపబడినవా 
డై; హస్తి, పురికిన్‌; వచ్చి; అఖిల, కురు, కుమార, వరులన్‌+ఎల్లన్‌= కురుకుమార శ్రేషుల నందరిని; లోక, విదిత, యశుం 
డు= ప్రపంచాని కంతటికి తెలియబడిన కీర్తికలవాడు - (ద్రోణుడు; మానుగాన్‌= ఒప్పుగా; శస్త్ర, కోవిదులన్‌= శస్త్ర విద్యలలో 
మిక్కిలి నేర్సరులనుగా; చేసెన్‌. 


తాత్సర్యం: భరద్వాజ మహర్షి కలశంనుండి పుట్టిన పుణ్యాత్ముడు ద్రోణుడు, పృషతుని పుత్రుడైన ద్రుపదుడు- 
ఒకచోట ఉండి ప్రియ స్నేహితు లై, వేదాలను చదివారు. తరువాత ధనుర్వేదాన్ని అగ్నివేశుని దగ్గర అభ్యసించారు. 
(ద్రుపదుడు పాంచాలదేశానికి ప్రభువుకాగా, ద్రోణుడు అతనిదగ్గరకు వెళ్ళి అవమానం పొందాడు. (ప్రపంచ (ప్రసిద్ద 
మైన కీర్తి గల ఆ (ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి, కురుకుమారుల నందరినీ శస్త్రవిద్యలో ఎంతో నేర్పరులుగా 
తీర్చిదిద్దాడు. 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు దనవలన విలువిద్య గబిచిన పాండవ కౌరవ కుమారులం జూచి ద్రోణుండు' నా కవమానంబు సేసిన య 
ప్పాంచాలు నోడించి పట్టికొని తెం; డిదియ నాకు గురుదక్షిణ యగు' నని పంచిన, వల్లె యని యందటు నా 
ద్రుపదుపయిం బోయి, వానిచేత నిర్దితు లయిన, నర్దునుండు ద్రుపదుతోడ మహాయుద్దంబుసేసి, వానిం 
బట్టికొని వచ్చి, ద్రోణున కొప్పించిన నతండును. 6 

ప్రతిపదార్థం: ఇట్లు, తనవలన; విలువిద్య; కజచిన= నేర్చుకొన్న; పాండవ, కౌరవ, కుమారులన్‌= పాండుకుమారుల్ని, 

కౌరవుల్ని; చూచి, |ద్రోణుండు; నాకున్‌; అవమానంబు, చేసిన= అవమానం కలిగించిన; ఆ+పాంచాలున్‌= పాంచాల దేశ 
రాజైన (ద్రుపదుడిని; ఓడించి, పట్టికొని, తెండు= ఓడించిపట్టి తీసుకొనిరండు; ఇదియ; నాకున్‌; గురుదక్షిణ; అగున్‌= 
అవుతుంది; అని; పంచినన్‌= పంపగా; వల్లె, అని= సరే అని; అందణున్‌= అందరూ; ఆ, |ద్రుపదు, పయిన్‌= ఆ (ద్రుపదుని 
మీదికి పోయి; వానిచేతన్‌, నిర్జితులు+అయినన్‌= అతనిచేత ఓడింపబడినవాళ్ళు కాగా; అర్జునుండు; (ద్రుపదుతోడన్‌= 

(ద్రుపదునితో; మహాయుద్దంబు; చేసి, వానిన్‌, పట్టికొని; వచ్చి; (ద్రోణునకున్‌; ఒప్పించినన్‌= అప్పగించగా; అతండును= ఆ 

ద్రోణుడు. 

తాత్సర్యం: ఈ విధంగా తనవలన విద్య నేర్చుకొన్న కురు పాండవకుమారులను చూచి (ద్రోణుడు - 'నన్ను 

అవమానించిన (ద్రుపదుడిని ఓడించి, పట్టికొని రండి. ఇదే నాకు గురుదక్షిణి అని పంపగా; సరే అని, అందరు 

ఆ (ద్రుపదునిమీదికి దండెత్తిపోయి ఓడిపోయారు. అర్జునుడు అతనితో మహాయుద్దం చేసి, అతడిని పట్టుకొని వచ్చి 

(ద్రోణునికి అప్పగించాడు. అప్పుడు ఆ (ద్రోణుడు. 


విశేషం: కౌరవులుమాత్రమే ముందు వెళ్లి, ఓడినట్లు పూర్వకథ. ఇక్కడ అర్జునుడు తప్ప తక్కినవా ళ్ళంతా ఓడిన ట్టున్నది. 


ఆ. ఉల్లసంబు లాడి యోడకు పొ మని । ద్రుపదు విడిచి పుచ్చె; ద్రోణుచేత 

నట్లు విడువంబడి తదవమాన తప్పు(డై | పృషతనందనుండు పెద్ద యలిగి 7 
ప్రతిపదార్థం: ఉల్లసంబులు+ఆడి= దెప్పిపొడుపుమాటలు మాట్లాడి; ఓడకు= భయపడవద్దు; పొమ్ము=పో; అని, (ద్రుపదున్‌; 
విడిచి, పుచ్చెన్‌= విడిచిపెట్టాడు; పృషత, నందనుండు= పృషతునియొక్క కుమారుడు-ద్రుపదుడు; (ద్రోణుచేతన్‌, అట్టు; 
విడుబడి= వదలిపెట్టబడి; తద్‌+అవమాన, తప్ప్తుడు?+ఐ= ఆ అవమానంచేత బాధింపబడినవా డై; పెద్ద, అలిగి= మిక్కిలి 
కోపించి. 
తాత్సర్యం: దెప్పి పొడుపుమాటలు మాట్లాడి, అవమానించి, భయపడవద్దు పొ మ్మని (ద్రుపదుడిని విడిచిపెట్టాడు. 
(ద్రుపదుడు ఆ విధంగా విడువబడి, ఆ అవమానంతో బాధపడి, మిక్కిలి కోపించి. 


వ. రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును, నర్జునునకు దేవి యగునట్టి కూంతునుం బడయుదు నని 
బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని, నిత్యంబును బ్రాహృ్మణోపాస్తి సేయుచు, నొక్కనాండు 
గంగాకూలంబునందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దబి ననవరతవ్రతవ్యాసక్తులం 
గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి, యందు గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెం 
బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె. 8 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 725 
ప్రతిపదార్థం: రణ, రంగంబునన్‌= యుద్ధభూమిలో; ద్రోణున్‌, వధియించునట్టి= (ద్రోణుడిని చంపునట్టి; కొడుకునున్‌; 
అర్జునునకున్‌; దేవి యగునట్టి; కూయనున్‌; పడయుదున్‌+అని= పొందుతాను అని, బ్రహ్మ, విదులు+అయిన= (బ్రహ్మజ్ఞాన 
సంపన్నులైన, (బ్రాహ్మణుల, నివాసంబులకున్‌= (బ్రాహ్మణులుండే స్థలాలకు; చని= వెళ్ళి; నిత్యంబును= (ప్రతిదినము; 
బ్రాహ్మణ+ఉపాస్తి= బ్రాహ్మణసేవ; చేయుచున్‌, ఒక్కనాండు; గంగా, కూలంబునందున్‌= గంగాతీరంలో; వానప్రస్థ, వృత్తిన్‌= 
వానప్రస్థాశ్రమ జీవనంలో; ఉన్న; యాజ+ఉపయాజులు= యాజుడు, ఉపయాజుడు; అను, వారిన్‌= అనే వాళ్ళను; ఇద్దజన్‌= 
ఇరువురిని; అనవరత, (వ్రత, వ్యాసక్తులన్‌= సర్వదా నియమనిస్టల్లో మిక్కిలి ఆసక్తి గలవాళ్ళను; కాశ్యప, గోత్రులన్‌= కాశ్యప 
గోత్రంవాళ్ళను; కని= చూచి; వారికిన్‌, నమస్కరించి; అందున్‌= వారిలో; కొండుక, అయ్యును= చిన్నవాడైనను; తపోమహిమన్‌= 
తపోమహిమచే; ఎవ్వరికంటెన్‌= ఇతరులందరికంటెపెద్ద, ఐన, వానిన్‌= గొప్ప వాడైన వానిని; ఉపయాజున్‌; ఉపాసించి= 
పూజించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: యుద్దరంగంలో ద్రోణుడిని చంపగల పుత్రుడిని, అర్జునునికి భార్య కాగల పుత్రికను పొందా లని 
(ద్రుపదుడు బ్రహ్మజ్ఞానసంపన్ను లైన బ్రాహ్మణు లున్న ప్రదేశాలకు వెళ్ళి, ప్రతిదినం బ్రాహ్మాణసేవ చేయసాగాడు. 
అతడు ఒకనాడు గంగాతీరంలో వానప్రస్థ ఆశ్రమజీవితం గడుపుతున్న యాజ, ఉపయాజు లనే ఇద్దరిని చూచాడు. 
వాళ్ళు కాశ్యపగోత్రులు; సర్వదా నియమనిష్టాచరణంలో మిక్కిలి ఆసక్తి కలవాళ్ళు. వాళ్ళకు నమస్కరించి, వాళ్ళలో 
చిన్నవాడైనా తపోమహిమలో అందరికంటె పెద్దవా డైన ఉపయాజిని పూజించి, ఇట్లా అన్నాడు. 


విశేషం: తనను ఓడించి పట్టి తెచ్చిన అర్జునునిపై శాశ్వత(క్రోధం పెట్టుకోకుండా, అతని పరాక్రమాన్ని మనసారా మెచ్చుకొన్న 
ద్రుపదుని సహృదయత, అంతటి వీరకిశోరుడిని తన అల్లుడిగా చేసికొనా లన్న తలంపు ప్రశంసింప దగినవే! ఆశ్చర్యకరమైనవే! 
చతుర్విధ - ఆశ్రమాలు: 1. (బ్రహ్మచర్యం, 2.గార్హస్థ్యం, 3. వానప్రస్థం, 4. సన్న్రాసం. 
క. మునినాథ! నాకు సత్సుత । జననం బగునట్టి క్రతువు సద్విధి( గావిం 

చిన గృతకృత్యుండ నగుదుం; । గొను మిచ్చెద నీకు లక్ష గోధేనువులన్‌. 9 


ప్రతిపదార్థం: మునినాథ!= మునిశ్రేష్ట్రా; నాకున్‌; సత్‌+సుత, జననంబు+అగు= మంచి కుమారుడిని కలిగించే; (క్రతువున్‌= 
యజ్ఞాన్ని; సత్‌+ విధిన్‌= శాస్త్రంలో చెప్పిన పద్దతి (ప్రకారం; కావించినన్‌= జరిపిస్తే; కృత, కృత్యుండన్‌= నెరవేరిన కోరిక 
కలవాడను; అగుదున్‌= అవుతాను; నీకున్‌; లక్ష, గో, ధేనువులన్‌= లక్ష ఆవులను, లేగలతో కూడిన పాడిఆవులను; ఇచ్చెదన్‌, 
కొనుము= ఇస్తాను, తీసికొనుము. 


తాత్సర్యం: ఓ మునిశ్రేష్టా! నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యుడ నౌతాను. నీకు లక్ష 
ఆవులను, లేగదూడలతో కూడిన పాడిఆవులను ఇస్తాను. తీసికొమ్ము. 


విశేషం: 'గోధేనువులన్‌' అనే చోట “ గో ధనచయమున్‌' అనే పాఠాంతరం ఉంది. గో శబ్దానికున్న నానార్ధాలలో ఆవు, ఎద్దు 

అనేవి ప్రకృతానికి సంబంధించినవి. వాటిలోను ఆవు అనే అర్థమే ఎక్కువ ఉచితంగా ఉన్నది. ధేనువు అంటే లేగదూడకు 

పాలు కుడిపే ఆవు. 

వ. అనిన నుపయాజుం 'డే నిట్టి ఫలంబు నపేక్షింప; నెవ్వరేని ఫలార్టు లగుదు రందుల కే(గు' మనిన ద్రుపదుండు 
వెండియు వానిన యొక్క సంవత్సరం బారాధించిన నమ్మని వాని కి ట్లనియె. 10 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ఉపయాజుండు; ఏన్‌= నేను; ఇట్టి= ఈ విధమైన; ఫలంబున్‌= ఫలితాన్ని; అపేక్షింపన్‌= 
కోరుకొనను; ఎవ్వరు+ఏని= ఎవరైనా; ఫల+అర్జులు+అగుదురు= ఫలం కోరుకొనేవా రున్నట్టెతే; అందులకున్‌= అక్కడకు; 
ఏంగుము= వెళ్ళుము; అనినన్‌= అనిచెప్పగా; (ద్రుపదుండు; వెండియున్‌= మరల; వానిన్‌+అ= ఆ ఉపయాబినే; ఒక్క 
సంవత్సరంబు; ఆరాధించినన్‌= సేవించగా; ఆ+ముని= ఆ ఉపయాజి; వానికిన్‌= (ద్రుపదునికి; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని (ద్రుపదుడు పల్కగా; ఉపయాజుడు 'నేను అట్లాంటి ఫలాన్ని ఆశించను. ఎవరైనా ప్రతిఫలం 
ఆశించేవా ళ్ళుంటే వెళ్లుము” అన్నాడు. (ద్రుపదుడు మళ్ళీ ఒక సంవత్సరం ఆ మునినే సేవించగా, అతడు 
(ద్రుపదునితో ఇట్టా అన్నాడు. 


విశేషం: కార్యార్థి ఎదుటివారితత్త్య్యం తెలిసికొనకుండా “ఉపకారం చేస్తే ప్రతిఫలం ఇస్తా' నని పలకటం అవివేకం. అల్పులు 
అందుకు సంతోషిస్తారేమో కాని, మహాత్ములు దాన్ని మెచ్చరు. అంతేకాక దాన్ని అవినయంగా, అవినీతిగా, అహంకారంగా 
కూడా పరిగణిస్తారు. 


తే. అనఘచరితుండు మాయన్న వనములోన( 

జనుచు నొక్కనా( డొక్కపం డొనర( గాంచి 

కొనియె శుచి యగు శుచియు. గా దని యెజబుంగ6 

బడని భూమితలంబుపై( బడిన దాని. 11 
ప్రతిపదార్థం: అనఘ, చరితుండు= పాపరహితమైన నడవడి కల వాడు; మా, అన్న (యాజుడు); వనములోన్‌= అడవియందు; 
చనుచున్‌= వెళ్ళుతూ; ఒక్కనాండు; శుచి, అగు= శుభ్రమైనది; శుచియున్‌+కాదు= శుభ్రమైనది కాదు; అని= అని; 


ఎణుంగన్‌+పడని= తెలియని; భూమి, తలంబు, పైన్‌+ భూ(ప్రదేశంమీద; పడిన దానిన్‌= పడినదాన్ని; ఒక్క, పండు= ఒక 
పండును; ఒనరన్‌= ఒప్పుగ, కాంచి= చూచి; కొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్సర్యం: పాప రహితమైన నడవడి గల మా అన్న యాజుడు అడవిలో వెళ్తూ ఒకనాడు “ఇది శుభ్రమైనది, కాదు” 
అని తెలియని నేలమీద పడిన ఒక పండును చూచి, దాన్ని తీసికొన్నాడు. 


విశేషం: పై పద్యంలో మొదటిమూడు పాదాల్లో ప్రాసయతులే ఉన్నాయి. 


వ. “'ఫలార్ధి యయినవాండు తత్పలానుబంధంబు లయిన దోషంబులు పరికింపండు గావున నమ్మునివరుండు నీ 
కభిమతంబు సేయుం బొ' మ్మనిన ద్రుపదుం డరిగి, సంహితాధ్యయనాది పంచమహాయజ్ఞంబులు సేయుచు, 
శిలోంఛవృత్తి భెక్షసంపాదిత కుటుంబభారుం డై, ఘోరతపోవృత్తి నున్న యాజుం గని, నమస్కరించి 
యి ట్లనియె. 12 

ప్రతిపదార్థం: ఫల+ఆర్థి, అయినవాండు= ఫలాన్ని కోరుకొనేవాడు; తద్‌+ఫల+అనుబంధంబులు+అయిన= ఆ ఫలానికి 

సంబంధించినవైన; దోషంబులు; పరికింపండు= లెక్కపెట్టడు; కావునన్‌; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్టుడు; నీకున్‌; 


అభిమతంబు= ఇష్టమైనది; చేయున్‌; చేస్తాడు; పొమ్ము+అనినన్‌= పో అని చెప్పగా; ద్రుపదుండు; అరిగి= వెళ్ళి; సంహితా+ 
అధ్యయన+ఆది= వేదాన్ని అధ్యయనం చేయటం మొదలైన; పంచ, మహాయజ్ఞంబులు; చేయుచున్‌; శిల+ఉంఛ, వృత్తి, భైక్ష 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 727 


సంపాదిత, కుటుంబ, భారుండు+ఐ= పైరు కోసిన తరువాత మళ్ళయందు జారిపడిన వెన్ను గింజలు మొదలగు వాటిని 
ఏరికొనే జీవనోపాయంచేత, భిక్షా సంబంధంగా- అనగా బిచ్చమెత్తి సంపాదించబడిన దానిచేత, కుటుంబ భారాన్ని వహించిన 
వా డై; ఘోర, తపో, వృత్తిన్‌+ఉన్న= భయంకరమైన తపస్సు చేస్తున్న; యాజున్‌= యాజమునిని; కని= చూచి; నమస్కరించి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్కపెట్టడు. అందువలన ఆ మునిశ్రేష్ణుడు నీవు 
కోరిన దానిని చేస్తాడు, వెళ్ళుము” అని చెప్పగా, ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్ళాడు. అతడు వేదాధ్యయనం 
మొదలైన పంచమహాయజ్ఞాలు చేసేవాడు. పైరు కోసిన తర్వాత మళ్లలో జారిపడిన వెన్నులు, గింజలు మొదలైన 
వాటిని ఏరుకొనే జీవనోపాయంచేత, బిచ్చమెత్తి సంపాదించిన దానిచేత - కుటుంబభారాన్ని వహిస్తూ, భయంకరమైన 
తపస్సు చేస్తున్నాడు. అతడిని చూచి (ద్రుపదుడు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


విశేషం: పంచమహాయజ్ఞాలు: (1) దేవయజ్ఞం (దేవతలతృప్తికొటుకు అగ్నిహోత్రంలో హవిస్సులు వేసి హోమం చేయటం), (2) 
పితృయజ్ఞం (పితృదేవతలతృప్తికొణకు స్వధాకారంతో తర్పణం చేసి, (బ్రాహ్మణులకు భోజనం పెట్టటం), (3) భూతయజ్ఞం 
(వైశ్వదేవం చేసిన తర్వాత బహిర్చేశంలో భూతాలతృప్తికొణకు బలి యివ్వటం), (4) మనుష్యయజ్ఞం (యధాశక్తిగా అతిథులకు 
అన్నం పెట్టటం) (5) (బహ్మయజ్ఞం (వేదాధ్యయనం - ఒక బుక్కును గాని, యజస్సును గాని, సామాన్ని గాని, శక్తి కొద్దీ 
నిత్యం అభ్యసించటం). 
క. మునినాథ! నాకు సత్సుత । జననం బగునట్టి క్రతువు సద్విధి గావిం 

చిన గృతకృత్యుండ నగుదుం । గొను మిచ్చెద నీకు లక్ష గో ధేనువులన్‌. 13 
ప్రతిపదార్థం: ((ప్రతిపదార్హ తాత్సర్యాలకొరకు తొమ్మిదవ పద్యం చూడండి). 
విశేషం: యాజుడు ఫలార్జి అని ముందే అతని తమ్ముడు చెప్పాడు. కనుక (ద్రుపదుడు 'లక్ష గోధేనువులను ప్రతిఫలంగా 
ఇస్తాను అనటంలో తప్పు లేదు. నన్నయ 9వ పద్యాన్నే యథాతథంగా మరల వాడుకొన్నాడు. అంటే తమ్ముని దగ్గర 
ఒకమాట, అన్నదగ్గర మరొకమాట చెప్పకుండా తన ధ్యేయాన్ని యథాతథంగా తెలిపాడు-ద్రుపదుడు అనటానికి నిదర్శనంగా 
తొమ్మిదవపద్యాన్ని ఇక్కడకూడా ఒక పలుకైనా తప్పకుండా అర్జిస్తూ తెలిపాడు. 
వ. అని ప్రార్దించి వెండియు నా ద్రుపదుండు యాజున కి ట్లనియె. 14 
ప్రతిపదార్థం: అని, ప్రార్టించి; వెండియున్‌= మరల; ఆ (ద్రుపదుండు; యాజునకున్‌, ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని వేడికొని మరల ఆ (ద్రుపదుడు యాజునితో ఈ విధంగా చెప్పాడు. 
క. భారతవంశాచార్యుండు । భారద్వాజుండు నా కపాయము సేసెన్‌ 

ఘోరాజి నతని నోర్ల్టున | పారపరాక్రమసుపు త్రుం బడయంగ వలయున్‌. 15 


ప్రతిపదార్థం: భారతవంశ+ఆచార్యుండు=భరతునికి సంబంధించిన వంశానికి గురువు; భారద్వాజుండు= భరద్వాజునికి 
పుత్రు డైన ద్రోణుడు; నాకున్‌; అపాయము= కీడు; చేసెన్‌; అతనిన్‌; ఘోర+ఆజిన్‌= భయంకరమైన యుద్దంలో; ఓర్చు= 
ఓడించే; అపార, పరా(క్రమున్‌= అంతులేని పరాక్రమం కలవాడిని; సుపుత్రున్‌= మంచి కుమారుడిని; పడయంగవలయున్‌= 
పొందవలెను. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భరతవంశానికి గురువు, భరద్వాజునికి పుత్రుడు అయిన (ద్రోణుడు, నాకు హాని చేశాడు. అతడిని 
మహాయుద్దంలో ఓడించే మంచిపుత్రుడిని పొందాలి. 


క. షడరత్ని ధనుర్ద్ణరు( డె । య్యెడ నజితుండు గాన వాని హీనుంగాం జే 
యుండు నాకు( జతుర్వర్గము । వడయుట యని పృషతసుతుండు ప్రార్థించె మునిన్‌. 16 


ప్రతిపదార్థం: షట్‌+అరత్ని; ధనుస్‌+ధరుడు= చిటికెన (వ్రేలు చాచిన ఆరు పిడిమూరల ధనుస్సును ధరించినవాడు, 
ద్రోణుడు; ఎయ్యెడన్‌= ఎక్కడ కూడ; అజితు(డు, కాన= జయించబడనివాడు కావున; వానిన్‌= అతణ్ణి; హీనుంగాన్‌= 
తక్కువైన వాడినిగా; చేయుండు= చేసినచో; నాకున్‌= నాకు; చతుర్వర్గము= ధర్మార్థ కామమోక్షాలు; పడయుట= పొందుట; 
అని; పృషత, సుతు(డు= పృషతుని కుమారుడైన (ద్రుపదుడు; మునిన్‌= యాజుని; ప్రార్టించెన్‌. 


తాత్సర్యం: “ఆరుమూరల పొడవైన ధనుస్సును ధరించిన (ద్రోణుడు ఎక్కడకూడ జయింపబడనివాడు కనుక, 
అట్టాంటివాడిని తక్కువ చేస్తే, ధర్మార్థకామమోక్షాలైన నాలుగుపురుషార్జాలు నేను పొందినట్లే అని (ద్రుపదుడు 
యాజుణ్లి ప్రార్థించాడు. 

(ac) థి 


విశేషం: 'అరత్ని' శబ్దానికి “చిటికెన వ్రేలు చాచిన పిడి మూర మో చేయి" అని గుప్పార్థ ప్రకాశిక. 


వ. అ య్యాజుండును యాజకత్వంబున కొడంబడి 'నీ కోర్మికిం దగినయట్టి కొడుకునుం గూంతురుం బుట్టుదు; 
రోడకుండు మని యజ్ఞోపకరణద్రవ్యంబులు సమకట్టికొని; యథావిధి నుపయాజుండు సహాయుండుగా 
సౌత్రామణి యయిన కోకిలాదేవి పత్నిగా ద్రుపదుం బుత్రకామేష్టి సేయించిన, నందు మంత్రాహుతులం దృష్తుం 
డయిన యగ్నిదేవుని వలన. 17 


ప్రతిపదార్థం: ఆ+యాజుండును; యాజకత్వంబునకు= యజ్ఞం చేయించే యాజ్ఞికుడిగా ఉండటానికి; ఒడంబడి= 
ఒప్పుకొని; నీ, కోర్కికిన్‌; తగిన, అట్టి; కొడుకున్‌; కూతురున్‌, పుట్టుదురు; ఓడకుండుము= భయపడవద్దు; అని= అనిపలికి; 
యజ్ఞ+ఉపకరణ, (ద్రవ్యంబులు= యజ్ఞసాధనములను, పదార్హములను; సమకట్షికొని= సిద్దం చేసికొని; యథావిధిన్‌= శాస్త 
మా ఇ యే ల అ '౩' 
పద్దతి (ప్రకారం; ఉపయాజుండు (తమ్ముడు) సహాయుండుగా; సౌత్రామణి, అయిన కోకిలాదేవి (ద్రుపదుని భార్య), పత్నిగా= 
యజ్ఞాది ధర్మ కార్య నిర్వహణల్లో భర్తను అనుసరించే భార్యగా; (ద్రుపదున్‌; పుత్రకామ+ఇష్టిన్‌= పుత్రులను కోరిచేసే యజ్ఞాన్ని; 
చేయించినన్‌; అందున్‌= ఆ యజ్ఞంలో; మం(త్ర+ఆహుతులన్‌= మం(త్రాలచేత, (వ్రేల్ళిన హోమద్రవ్యాలచేత; తృప్తండు= 
వ 
తృప్తిపొందినవాడు; అయిన; అగ్నిదేవువలనన్‌= అగ్నిదేవునివల్ల. 


తాత్సర్యం: ఆ యాజుడు యజ్ఞం చేయించే యాజ్ఞికుడిగా ఉండటానికి అంగీకరించి, 'నీ కోరికకు తగిన కొడుకు, 
కూతురు జన్మిస్తారు; భయపడవద్దు అని - యజ్ఞసాధనాలను, పదార్థాలను సిద్దం చేసికొని, తమ్ముడు ఉపయాజుడు 
సహాయుడుగా, [ద్రుపదుని భార్య కోకిలాదేవి ధర్మపత్నిగా, (ద్రుపదునిచేత శాస్రోక్తంగా యజ్ఞం చేయించాడు. 
మం(త్రాలతో ఆహుతులుగా ్రేల్చిన పదార్థాలతో, తృప్తి పొందిన అగ్నిదేవునివలన. 


విశేషం: భార్య అనగా భరింపబడేది. జాయ సంతానాన్ని కూర్చేది. గృహిణి గృహాన్ని నిర్వహించేది. రాజులకు పెక్కుమంది 
భార్య లున్నా, యజ్ఞాలవంటి ధర్మకార్యాలలో భర్తను అనుసరించే వ్యక్తిని, పత్ని, ధర్మపత్ని అని వ్యవహరిస్తారు. పుత్రకామేష్టి 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 729 


పుత్రులను కోరి చేసే యజ్ఞం. పూర్వం దశరథ మహారాజు ఈ యజ్ఞం చేశాడు. యజ్ఞసమయంలో ధర్మపత్ని తప్పక 
యజమానితో ఉండితీరాలి. ఈ సందర్భంలో ద్రుపదుని భార్య పేరు (ప్రస్తావించటం గమనార్హం. ఇక్కడ కోకిలాదేవి అను 
పేరుకు ముందు 'సౌత్రామణి అయిని అనే విశేషణం ఉన్నది. సౌత్రామణి అనగా తూర్పు అంటే తూర్పు దిక్కుకలదియై 
ఆమె యజ్ఞం చేసే సమయంలో కూర్చొని ఉన్న దని గ్రహించాలి. 


క.  జ్వాలాభీలాంగు(డు కర । వాల బృహచ్చాపధరు(డు వరవర కిరీ 

టాలంకారుండు వహ్నియ । పోలె రథారూఢు. డొక్క పుత్రుండు పుట్టెన్‌. 18 
ప్రతిపదార్థం: జ్వాలా+ఆభీల+అంగుడు= అగ్నిజ్వాలవలె భయంకరమైన శరీరం కలవాడు; కరవాల, బృహత్‌+చాప, ధరుం 
డు= ఖడ్గాన్ని, పెద్ద ధనుస్సును ధరించినవాడు; వర, వర్మ, కిరీట+అలంకారు(డు= శ్రేష్టమైన కవచం, కిరీటం అలంకారంగా 
కలవాడు; రథ+ఆరూఢుండు= రథాన్ని ఎక్కిఉన్నవాడు; వహ్నియ పోలెన్‌= అగ్నిహో(త్రునివలె; ఒక్క, పుత్రుండు; పుట్టెన్‌. 
తాత్సర్యం: అగ్నిజ్వాలవలె భయంకరమైన శరీరం కలవాడు, ఖడ్డాన్నీ, పెద్ద ధనుస్సును ధరించినవాడు, (శ్రేష్టమైన 
కవచంతో కిరీటంతో అలంకరింపబడినవాడు; రథాన్ని అధిరోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రుని 
వలె ఉదయించాడు. 


విశేషం: అలం; ఉపమ. 


వ. మటియు 19 
తాత్సర్యం: ఇంకా. 
తరలము. 


కుల పవిత్ర, సితేతరోత్సలకోమలామలవర్ణ, యు 

త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర, యరాళకుం 

తల విభాసిని, దివ్యతేజముం దాల్లి యొక్క కుమారి త 

జ్ఞులనకుండమునందు( బుట్టె. బ్రసన్నమూర్తి ముదంబుతోన్‌. 20 


ప్రతిపదార్థం: కుల, పవిత్ర= వంశాన్ని పవిత్రం చేసేది; సిత+ఇతర+ఉత్పల; కోమల+అమల, వర్ల= తెల్లదికాని కలువవలె 
సుకుమారమూ స్వచ్చమూ అయిన రంగు కలది - అనగా నల్లకలువవంటి శరీరవర్లం కలది; ఉత్సల, సుగంధి= కలువవంటి 
సువాసన కలది; లసత్‌+మహా+ఉత్సల, పత్ర నేత్ర = (ప్రకాశించే పెద్ద కలువ రేకులవంటి నేత్రాలు కలది; అరాళ, కుంతల, 
విభాసిని= వంకరలు తిరిగిన వెండ్రుకలతో వెలిగేది; దివ్య, తేజమున్‌= దివ్యకాంతిని; తాల్చి= ధరించి; ప్రసన్నమూర్తి= హాయిని 
గొలుపు ఆకారం కలది; ముదంబుతోన్‌= సంతోషంతో; ఒక్క, కుమారి= ఒక కన్య; తద్‌+జ్వలన, కుండము+అందున్‌= ఆ 
అగ్నికుండంలోనుండి; పుట్టెన్‌. 


తాత్సర్యం: వంశాన్ని పావనం చేసేది, నల్లకలువవంటి శరీరవర్లం కలది, కలువగంధంవంటి సుగంధం కలది, 
కళకళలాడే పెద్ద కలువరేకులవంటి కన్నులు కలది, వంకరలు తిరిగిన వెండ్రుకలతో వెలిగేది, దివ్య తేజస్సును 
ధరించింది; మనోహరమైన ఆకారం కలది అయిన ఒకకన్య సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది. 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. నన్నయ తరల వృత్తాన్ని ఆది సభా పర్వాలలో ప్రతి ఆశ్వాసంలోనూ కనీసం ఒకటి రచించాడు. 

ఆదిపర్వంలోని చతుర్ణ, పంచమ, అష్ట్రమాశ్వాసాలలో ఒక్కొక్కటి చొప్పున, మిగిలిన వాటిల్లో రెండు చొప్పున వాడాడు. 
థి యు (3) 

సభాపర్వంలో ప్రథమాశ్యాసంలో మూడు, ద్వితీయాశ్వాసంలో అయిదు వాడాడు. అరణ్యపర్వంలో ద్వితీయాశ్యాసంలో తప్ప 

ప్రథమ తృతీయాశ్వాసాలలో రెండేసి రచించాడు. నన్నయ అభిమాన విశేష వృత్తాలలో ఇది ఒకటి. లక్షణం ఇదివరలో 

చెప్పబడింది. (చూడు ఆది. 3-142) (సంపా.) తరలము లేదా తరళము అనగా ్రకాశించేది. ఇచ్చట దివ్యతేజస్సు ధరించిన 

కన్య అగ్నికుండంలోనుండి ఆవిర్భవించింది కాబట్టి ఈ సందర్భంగా ప్రస్తుత ఛందోవిశేషం ఎంతో జొచిత్యవంతం. 


వ. ఇట్లు పుట్టిన యక్కొడుకునకుం గూంతునకు ధృష్టద్యుమ్నుండును గృష్టయు నను నామంబు లాకాశవాణి జన 
విదితంబుగా నుచ్చరించె; నట్లు ద్రుపదుండు లబ్దసంతానుం డయి, సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి, 
బ్రాహ్మణులం బూజించి, ధృష్టద్యుమ్ముని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత, నక్కన్య యిపుడు 
వివాహసమయప్ర్రాప్త యయిన. 21 

ప్రతిపదార్థం: ఇటు; పుట్టిన; ఆ+కొడుకునకున్‌; కూంతునకున్‌; ధృష్టద్యుమ్నుండును, కృష్ణయున్‌, అను, నామంబులు= 
ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అను పేర్లు; ఆకాశవాణి; జన, విదితంబుగాన్‌= జనులకు తెలిసేటట్టుగా; ఉచ్చరించెన్‌= పలికెను; 
అట్టు= ఆ విధంగా; ద్రుపదుండు; లబ్ద, సంతానుండు+అయి= పొందిన సంతానం కలవాడై; సంతసిల్లి= సంతోషించి; 
యాజునకున్‌= యాజ మునికి; యథా+ఉక్త, దక్షిణలు= చెప్పిన ప్రకారం దక్షిణలు; ఇచ్చి; బ్రాహ్మాణులన్‌; పూజించి; ధృష్టద్యుమ్నుని; 
ధనుర్వేద పారగున్‌= ధనుర్వేదము యొక్క ఆవలి ఒడ్డు చేరినవాడినిగా - అనగా ధనుర్వేదాన్ని పూర్తిగా నేర్చినవాడినిగా; 
చేయించి; ఉన్నంతన్‌= ఉన్నంతలో; ఆ+కన్య= ఆ కృష్ణు ఇపుడు; వివాహ, సమయ, (ప్రాప్త, అయినన్‌= వివాహసమయం 
సమీపించింది కాగా. 

తాత్సర్యం: ఈ విధంగా పుట్టిన కుమారునికి, కూతురికి - ధృష్టద్యుమ్నుడు, కృష్ణ అనే పేర్లను ప్రజ లందరికీ 

తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది. ఆ విధంగా [ద్రుపదుడు సంతానం పొంది, సంతోషించి, యాజునికి చెప్పిన 

ప్రకారం దక్షిణ లిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ధృష్టద్యుమ్నుడిని ధనుర్వేదపారంగతుడిని చేయించాడు. 
ఇప్పుడు ఆ కన్యకు వివాహసమయం సమీపించగా; 

విశేషం: ధృష్టద్యుమ్నుడు= గొప్ప బలంకలవాడు; కృష్ణ= నల్లని శరీరం కలది. 


ద్రౌపదీవివాహ ప్రయత్నము (అమూలకము) 


ఉ. మానితు లైన పాండవకుమారులు€ గుంతియు లక్కయింట ను 

గ్రానలదగ్గు లై రని ధరామరముఖ్యు లెటింగి చెప్పంగా 

నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల 

న్మానసు( డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్‌. 22 
ప్రతిపదార్థం: మానితులు+ఐన= గౌరవింపబడినవా రైన; పాండవ కుమారులున్‌= పాండవులూ; కుంతియున్‌; లక్క, 


ఇంటన్‌= లక్కయింటిలో; ఉగ్ర+అనల, దగ్గులు+ఐరి+అని= భయంకరమైన అగ్నిచేత కాలిపోయా రని; బంధు, జన, మంత్రి, 
పురోహిత, విప్ర, సన్నిధిన్‌= బంధుజనులయొక్క, మం(తులయొక్క, పురోహితులయొక్క, (బ్రాహ్మణులయొక్క ఎదుట; 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 731 
ధరా+అమర ముఖ్యులు= (బ్రాహ్మణ్రేష్ణులు; ఎజింగి= తెలిసికొని; చెప్పంగాన్‌; ఆ, నర నాయకుండు= ఆ రాజు - ద్రుపదుడు; 


విని, అతత, శోక, మహా+అనల, జృలత్‌+మానసుండు+అయ్యెన్‌= మిక్కుటమైన దుఃఖ మనెడి గొప్ప అగ్నిచేత దహింప 
బడుతున్న మనస్సు కల వా డయ్యాడు. 


తాత్పర్యం: గొప్పవా ళృ్ళయిన పాండవులు, కుంతి లక్కయింట్లో భయంకరమైన అగ్నికి ఆహుతి అయ్యా రని 
బంధువుల, మంత్రుల, పురోహితుల, బ్రాహ్మణుల సమక్షంలో బ్రాహ్మణశ్రేష్టులు చెప్పగా, విని ద్రుపదుడు అధికదుః 
ఖ మనే అగ్నిచే దహింపబడుతున్న మనస్సు కలవా డయ్యాడు. 


విశేషం: అలం: రూపకం. జ్వలత్‌+మానసుడు= జృలన్మానసుడు - అనునాసికసంధి. 
వ. మలియును. 23 
తాత్సర్యం: అంతటితో ఆగక. 


సీ, “ఇంద్రసమానున కిందీవరశ్యామ | సుందరాంగున కింద్రనందనునకు 
దేవిగా బ్రీతితో దీని నీ. గాంచితి | నని యున్నచో విధాతృనకు నిట్లు 
పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా । ధ్వరమున( బుట్టిన సరసిజాక్షి 
నే నెట్టు లొరులకు నీ నేర్తు నని దుఃఖ | పరవశుండయి యున్న ధరణిపతికి. 


ఆ. దత్పురోహితుండు దా నిట్టు లనియె 'న । ప్పాండవులనుగుటిచి బహువిధంబు 
లగు నిమిత్తములు నయంబున( జూచితి; । నెగ్గు లేదు; వారి కెల్ల లగ్గు'. 24 


ప్రతిపదార్థం: ఇం(ద్ర, సమానునకున్‌= ఇంద్రునితో సమానమైనవానికి; ఇందీవర, శ్యామసుందర+అంగునకున్‌= నల్లకలువవలె 
నల్ల నై అందమైన శరీరం కలవానికి; ఇంద్ర, నందనునకున్‌= ఇంద్రుని కుమారు డైన అర్జునునికి; ప్రీతితోన్‌= (ప్రేమతో; 
దీనిన్‌= ఈ కృష్ణను, దేవిగాన్‌= భార్యగా; ఈన్‌+కాంచితిన్‌= ఇవగలిగాను; అని, ఉనుచో= అని ఉండగా; విధాతునకున్‌= 
అస ఫీ వ్ర లి ' 
(బ్రహ్మదేవునికి; ఇట్లు; విఘ్నము= చెజుపు; ఆపాదింపన్‌= కలిగించుట; పాడియే= న్యాయమా; ఆ+మహా+అధ్వరమునన్‌= ఆ 
మహాయజ్ఞంలో; పుట్షిన; సరసిజ+అక్షిన్‌= సరస్సునుండి పుట్టిన పద్మమువంటి కన్నులు కలదానిని; ఏన్‌= నేను; ఎట్లుల= ఏ 
Sy యు oa యు [2] 
విధంగా; ఒరులకున్‌= ఇతరులకు; ఈ, నేర్తును= ఇవ్వగలను; అని= అని తలచి; దుఃఖ, పరవశు(డు+అయి= దుఃఖానికి 
పూర్తిగా లొంగిపోయినవా డై- అనగా మిక్కిలి దుఃఖం పొందినవా డై; ఉన్న, ధరణి, పతికిన్‌= ఉండు భూపతికి - 
(ద్రుపదరాజుకు; తద్‌+పురోహితుండు= అతని పురోహితుడు; తాన్‌= తాను; ఇట్టు+అనియెన్‌; ఆ+పాండవులను; గుజీిచి= 
గురించి; బహువిధంబులు+అగు= సెక్కు విధాలైన; నిమిత్రములు= శకునాలు; నయంబునన్‌= నేర్పుగా; చూచితిన్‌; వారికిన్‌= 
ఆ పాండవులకు; ఎగ్గు= కీడు; లేదు; ఎల్ల= అంతయు; లగ్గు= మేలు. 


తాత్సర్యం: ఇంద్రునితో సమానుడు, నల్లకలువవలె నల్లని అందమైన శరీరం కలవాడు. ఇంద్రుని కుమారుడు 
అయిన అర్జునునికి ప్రేమతో కృష్ణను భార్యగా ఇవ్వా లని ఉండగా, (బ్రహ్మదేవుడు ఈ విధంగా చెరుపు చేయటం 
న్యాయమా? ఆ మహాయజ్ఞంలో పుట్టిన ద్రౌపదిని ఏ విధంగా ఇతరులకు ఇవ్వగలను? అని ద్రుపదుడు దుఃఖంలో 
మునిగిపోయాడు. అప్పు డతని పురోహితుడు ఇట్టా అన్నాడు. 'ఆ పాండవులను గురించి అనేకవిధా లైన శుభశునాలను 
నిపుణంగా చూచాను. వారికి కీడు లేదు. అంతా మేలే”. 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అర్జునుడు ఇందీవరశ్యాముడు. అగ్నినుండి పుట్టిన కృష్ణకూడ 'సితేతరోత్సల కోమలామలవర్ల' - (ఉత్పల, పత్రనేత, 
ఉత్సలసుగంధి కూడ). అర్జునునికొరకే ద్రౌపది పుట్టింది కనుక ఇద్దరిలో ఈ రూపసామ్యం ఒక విశేషం. 


వ. “తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బద్భశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన 
నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం 
జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు 
నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది 
కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం' బనినం బురోహితువచనంబునంజేసి, యూటడి ద్రుపదుండు 
నేటికి డెబ్బ్దదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాండు స్వయంవరం 


బని ఘోషింపం బంచి. 25 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దేవేం(ద్రుండు; కొండు+ఒక, కాలంబు= కొంత కాలం; అదృశ్యుండు+ఐ= అగుపడనివా డై; 
ఉండినన్‌= ఉండగా; అతనిని= ఆ ఇం(ద్రుని; కానక= చూడక; శవీదేవి; శోకింపన్‌+పోయినన్‌= దుఃఖించపోగా; ఉప(శ్రుతిన్‌+చేసి= 
శుభాశుభ సూచకమైన ఇతరుల సంభాషణ ధ్వనిని వినటంచేత; బృహస్పతి; దానికిన్‌= ఆ శబీదేవికి; దేవేం(ద్ర+ఆగమనంబు= 
దేవేంద్రుని యొక్క రాకను; చెప్పెన్‌+అని= చెప్పాడు అని; వేదంబులన్‌= వేదాలలో; వినంబడున్‌= వినబడుతూ ఉంది; 
కావునన్‌= కాబట్టి; నేనున్‌= నేనుకూడా; ఉప(శ్రుతిన్‌;: = ఆ ఉప(శ్రుతిని; చూచితిన్‌, ఇది; తప్పదు; పాండవులు; పరలోకగతులు, 
కారు= స్వర్గలోకానికి వెళ్ళినవారు కారు - అనగా మరణించలేదు; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి సంతోషంతో; ఉన్న, 
వారు; వారలు; ఎందు+ఉండియున్‌= ఎక్కడ ఉన్నా; ఇందులకున్‌= ఇక్కడికి; వత్తురు= వచ్చుదురు; నీవును; సు చిత్తుండవు+ 
అయి= కలతలేని మంచి మనస్సు కలవాడవై; స్వయంవరంబు= స్వయంవరాన్ని; ఈ+పురంబునన్‌= ఈ నగరంలో; 
ఘోషింపన్‌= చాటించటానికి; పంపుము= ఆజ్ఞాపించు; ఇది= ఈ స్వయంవరం; కన్యా, దానంబునందున్‌= కన్యాదానమున; 
రాజులకున్‌; శాస్త్ర, చోదితంబు= శాస్త్రంచేత చెప్పబడింది; అనినన్‌= అని అనగా; పురోహితు, వచనంబునన్‌+చేసి= పురోహితుని 
యొక్క మాటలతో; ఊఅడి= ఓదార్పునొంది; (ద్రుపదుండు; నేంటికిన్‌= ఈనాటికి; డెబ్బది, ఏను+అగు= డెబ్బది యైదవది 
అగు; దివసంబునన్‌= రోజున; పౌష మాసంబునన్‌= పుష్యమాసంలో; శుక్ల, పక్షంబునన్‌, అష్టమియు= శుక్లపక్షం అష్టమితిథి; 
రోహిణినాడు= రోహిణీ నక్షత్ర మున్ననాడు; స్వయంవరంబు+అని; ఘోషింపన్‌= చాటించటానికి; పంచి= ఆజ్ఞాపించి. 


తాత్పర్యం: 'పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనబడకపోగా, శచీదేవి శోకించిం దనీ, శుభసూచకమైన ఇతరుల 
సంభాషణనుబట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాకనుగురించి చెప్పా డనీ వేదాలవలన తెలుస్తున్నది. కనుక 
నేనుకూడ అట్లాంటి శుభశకునాలే చూచాను. ఇది తప్పదు. పాండవులు మరణించలేదు. పరమానందంతో ఉన్నారు. 
వా ళ్ళెక్కడున్నా ఇక్కడికి వస్తారు. నీవు నిర్మల మైన మనస్సుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించడానికి 
ఆజ్ఞాపించుము. స్వయంవరం కన్యాదానంలో రాజులకు శాస్త్రవిహితమే - ఈ విధంగా చెప్పిన పురోహితునిమాటలతో 
ఊరటచెంది, (ద్రుపదుడు - ఈ నాటినుండి డెబ్బై ఐదవరోజు పుష్యమాస, శుక్ల పక్ష అష్టమి, రోహిణీనక్షత్రం 
ఉన్నరోజు స్వయంవరం జరుగుతుం దని చాటించటానికి ఆజ్ఞాపించాడు. 

విశేషం: కొన్ని ప్రతులలో 'అష్టమికి బదులు పంచమి అని ఉన్నది. ఉప(శ్రుతి అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు 


అనుకోకుండా శుభాశుభసూచకమైన ఇతరుల సంభాషణ వినటం. ఇది శకునం. దీన్నిబట్టి భవిష్యత్తులో జరుగబోయే 
శుభాశుభాలను శకునశా(స్తం చెప్పేవాళ్లు చెప్పుతారు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 733 


క. ఎవ్వరికిని మోపెట్టను । దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్‌ 
దవ్వై దివమునం దిరిగెడు | నవ్విలసత్మనకమత్స్వ్వ యంత్రము. జేసెన్‌. 26 
ప్రతిపదార్థం: ఎవ్వరికిని; మోపెట్టను= ఎక్కు పెట్టటానికి; తివ్వను= లాగటానికి; శక్యంబు+కాని= సాధ్యం కాని; దృఢ; 


కార్ముకమున్‌= బలమైన ధనుస్సును; దవ్వు+ఐ= దూరమై; దివమునన్‌= ఆకాశంలో; తిరిగెడు= తిరుగునట్టి; ఆ+విలసత్‌+కనక, 
మత్స్యయం(త్రమున్‌= ప్రకాశించే బంగారుచేపతో కూడిన యంత్రాన్ని; చేసెన్‌= రూపొందించాడు. 


తాత్సర్యం: ఎక్కు పెట్టటానికికాని, లాగటానికి కాని ఎవ్వరికీ సాధ్యంకాని ఒక బలమైన ధనుస్సునూ, దూరంగా 
ఆకాశంలో తిరిగే ప్రకాశవంత మైన బంగారు మత్స్యయంత్రాన్నీ రూపొందించాడు. 


క. '“ధరణిం గల రాజులెల్లను । బురుడున( గాంపిల్య నగరమున కరిగెద రొం 

డొరులం గడవంగ, నని భూ । సురువరు. డెలి(గించెం బృషతసుతుకథయెల్లన్‌. 27 
ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; కల= ఉన్న; రాజులు+ఎల్లన్‌= రాజులంతా; పురుడునన్‌= సమానంగా; కాంపిల్య 
నగరమునకు (ఇది [ద్రుపదుపురం); ఒండొరులన్‌+కడవ(గన్‌= ఒకరికంటె ముందుగా మరొకరు; అరిగెదరు= వెళ్ళుతారు; 


అని= ఆ్రకారం, భూసుర, వరుండు= బ్రాహ్మణ శ్రేష్టుడు; పృషత, సుతు, కథ, ఎల్లన్‌= ద్రుపదుడి కథ అంతా; ఎటింగించెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: 'భూమిమీద ఉన్న రాజులంతా ఒకరికొకరు (ముందుగా వెళ్ళా లని) పోటీపడుతూ (ద్రుపదుని కాంపిల్య 
నగరానికి వెళ్లుతున్నా' రని ఆ |బ్రాహ్మణక్రేష్టుడు ద్రుపదునికథ అంతా చెప్పాడు. 


వ. దాని విని పాండునందను లందులకుం బోవనున్న( గొడుకుల యభిప్రాయం బెటింగి కుంతీదేవి 
యి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ వృత్తాంతమును; విని, పాండునందనులు= పాండుకుమారులు; అందులకున్‌= కాంపిల్యనగరానికి; 
పోవన్‌+ఉన్నన్‌= పోవలె నని ఉండగా; కొడుకుల; అభిప్రాయంబు; ఎటింగి; కుంతీదేవి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ వృత్తాంతాన్ని విని పాండవులు కాంపిల్యనగరానికి పోవా లనే అభిప్రాయంతో ఉండగా; దానిని 
(గ్రహించి కుంతీదేవి వాళ్ళతో ఈ విధంగా అనింది. 

సాండవులు సాంచాలపురంబునకు బయలుదేరుట. (సం. 1-156-2) 
క. కడుంబెద్దకాల ముండితి | మొడంబడి; యిం దెంతకాల మున్నను మన క 


య్యెడు లాభ మేమి? మతి యె । ప్పడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్‌. 29 


ప్రతిపదార్థం: కడున్‌= చాల; పెద్ద, కాలము= ఎక్కువ కాలం; ఒడ(బడి= ఇష్టపడి; ఉండితిమి= ఉంటిమి; ఇందు+ఎంతకాలము+ 
ఉన్నను= ఇక్కడ ఎంతకాలం ఉన్నా; మనకున్‌; అయ్యెడు= కలిగే; లాభము+ఏమి; మణి; ఎప్పుడున్‌; ఒరుల= ఇతరుల; ఇండ్ల, 
పొత్తునన్‌= ఇండ్లల్లో; ఉండన్‌= ఉండటం; ఉచితమె= తగునా? 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఏకచ(క్రపురంలోని ఈ బ్రాహ్మణుని ఇంట్లో చాలా యెక్కువకాలం ఎట్లాగో ఉన్నాం. ఇక్కడ ఎంత 
కాల మున్నా మనకు కలిగే లాభ మే ముంది? అంతేకాక ఎప్పుడూ ఇతరుల యిండ్లలో కలిసి ఉండటం ఉచితం 


కాదు కదా! 


వ. దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుం డనియును వింటిమి; మణి 
యట్లుం గాక. 30 
ప్రతిపదార్థం: దక్షిణ, పాంచాలంబు= దక్షిణపాంచాలదేశం; కరంబు= మిక్కిలి; రమ్యంబు+అనియును= అందమైన దనీ, 


పాంచాల పతి= పాంచాలరాజు; పరమ, ధార్మికుండు+అనియును= మిక్కిలి ధర్మబుద్దికలవా డనీ; వింటిమి= విన్నాము; 
మటణీ= ఇక; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; 


తాత్సర్యం: దక్షిణపాంచాలదేశం ఎంతో అందమైన దనీ, పాంచాలాన్ని పాలించే రాజు మిక్కిలి ధర్మబుద్ది కలవా 
డనిన్నీ విన్నాము; అంతేకాక. 


క, అడుగకయు విప్రవరులకు । నడర(గ నద్దేశమున గృహస్తులు భక్తిం 

గుడువంగ బెట్టుదు రెప్పుడు( । గడు హృద్యము లయిన మోదకంబులతోడన్‌. 31 
ప్రతిపదార్థం: ఆ+దేశమునన్‌= ఆ పాంచాలదేశంలో; గృహస్టులు= ఇంటి యజమానులు; అడరంగన్‌= ఒప్పుగ; విప్ర, 
వరులకున్‌= (బ్రాహ్మణ (్రేష్టులకు; అడుగకయు= అడుగకుండానే; భక్తిన్‌= భక్తితో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కడున్‌= మిక్కిలి; 
హృద్యములు+ అయిన= ఇంపైన; మోదకంబులతోడన్‌= కుడుములతో; కుడువగన్‌= తినటానికి (భోజనం); పెట్టుదురు. 


తాత్సర్యం: ఆ పాంచాలదేశంలో గృహస్థులు (బ్రాహ్మణ్రేష్టులకు అడుగకుండానే భక్తితో, మనోహరా లైన మోదకాలతో 
ఎప్పుడూ భోజనం పెడుతూ ఉంటారు. 


వ. 'అందులకుం బోవుద' మనినం గొడుకులెల్ల వల్లె యని 'మీ పంచిన విధంబ చేయం గలవారి మని యొడంబడి 
తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్కొని. 32 
ప్రతిపదార్థం: అందులకున్‌= ఆ పాంచాలదేశానికి; పోవుదము+అనినన్‌= పోదాం అని అనగా; కొడుకులు+ఎల్ల= కొడుకులంతా; 


వల్లె, అని= సరే అని; మీ, పంచిన, విధంబు+అ= మీరు ఆజ్ఞాపించినట్లే; చేయన్‌+కలవారము+అని= చేస్తాము అని; 
ఒడంబడి= సమ్మతించి; తమ, ఉన్న= తామున్న; ఇంటి= ఇంటి; (బ్రాహ్మణునకున్‌, చెప్పి; వీడ్కొని= సెలవు తీసికొని. 


తాత్సర్యం: పాంచాలపురానికి వెళ్లుదా మని కుంతి అనగానే కొడుకులంతా సరే అని “మీరు చెప్పినట్టే చేస్తా మని 
ఒప్పుకొని, తా మున్న యింటి బ్రాహ్మణునికి చెప్పి అతనిదగ్గర సెలవు తీసికొని. 


పాండవులు ద్రుపదుపురంబున కరుగుచు వ్యాసమహర్షిం గనుట (సం. 1-157-1) 
చ. ఉరుసరసీవనంబులు మహోగ్రనగంబులు నేజులున్‌ సుదు 
స్తరవిపినంబులుం గడచి ధన్యులు పాండుకుమారకుల్‌ నిరం 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 735 


తరగతి నే(గుచుం గనిరి ధర్మసమేతుం బితామహుం దమో 

హరు హరిమూర్తి నార్తిహరు నాదిమునీంద్రు. బరాశరాత్మజున్‌. 33 
ప్రతిపదార్థం: ఉరు, సరసీవనంబులు= పెద్ద సరస్సుల సమూహాలు; మహా+ఉ[గ్ర, నగంబులున్‌= మిక్కిలి భయంకరా లైన 
పర్వతాలు; ఏణులున్‌= నదులు; సు, దుస్తర, విపినంబులున్‌= దాటటానికి చాలా కష్టమైన అడవులు; కడచి= దాటి; ధన్యులు= 
పుణ్యవంతులైన; పాండుకుమారకుల్‌= పాండురాజుకుమారులు; నిరంతర, గతిన్‌= ఎడతెగని ప్రయాణంతో; ఏంగుచున్‌= 
వెళ్ళుతూ; ధర్మ, సమేతున్‌= ధర్మంతో కూడుకొన్నవాడిని - అనగా ధర్మాత్ముడిని; పితామహున్‌= తాతను; తమోహరున్‌= 
అజ్ఞానాన్ని తొలగించేవాడిని; హరిమూర్తిన్‌= విష్ణుస్వరూపుని; ఆర్తి, హరున్‌= దుఃఖాన్ని తొలగించే వాడిని; ఆది, మునీం(ద్రున్‌= 
తొలి ముని శ్రేష్టుడిని; పరాశర+ఆత్మజున్‌= పరాశరునియొక్క కుమారుడిని - వేదవ్యాసుడిని; కనిరి= చూచారు. 
తాత్సర్యం: పెద్ద సరస్సుల సమూహాలను, భయంకరా లైన పర్వతాలను, నదులను - దాటడానికి చాలా కష్టమైన 
అడవులను దాటి - పుణ్యాత్ములైన పాండవులు నిరంతరం ప్రయాణం చేస్తూ - ధర్మాత్ముడు, పితామహుడు, 
అజ్ఞానాన్ని తొలగించేవాడు, విష్ణుస్వరూపుడు, దుఃఖాన్ని హరించేవాడు, ఆదిమునీంద్రుడు, పరాశరపుత్రుడు అయిన 
వ్యాసమహర్షిని దర్శించారు. 

ంె 


వ. కని వినయమ్మున నమ్మునీంద్రునకు నందటు నమస్కారంబు సేసిన వారలం జూచి కరుణారస పూరితాంతః 
కరణుం డయి వ్యాసభట్టారకుం డి ట్లనియె. 34 
ప్రతిపదార్థం: కని= చూచి; వినయమ్మునన్‌; ఆ+మునీంద్రునకున్‌= ఆ వ్యాసమహర్షికి; అందణు; నమస్కారంబు; చేసిన; 


వారలన్‌; చూచి; కరుణా, రస, పూరిత+అంతఃకరణుండు+అయి= దయారసంతో నిండిన మనస్సు కలవాడై; వ్యాసభట్టారకుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: పాండవులు వ్యాసమహర్షిని చూచి వినయంతో ఆయనకు నమస్కరించగా; ఆ మునీంద్రుడు 
కరుణారసంతో నిండినహృదయంతో వాళ్ళను చూచి ఈ విధంగా అన్నాడు. 


క. ధర్మసుతు( డున్న చోటను । ధర్మువునకు హాని గలదె ధారుణి; నైనన్‌ 

ధర్మువ తాత్ప్సర్యముగా । నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35 
ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; ఉన్న, చోటను= ఉండే ప్రదేశంలో; ధర్మువునకున్‌= ధర్మానికి; హానికలదె= హాని 
ఉంటుందా?; ధారుణిన్‌= భూమిమీద; అయినన్‌= అయినప్పటికి; ధర్మువు+అ= ధర్మమే; తాత్సర్యముగా= ముఖ్యసారాంశంగా; 
నిర్మలమతిన్‌= మాలిన్యం లేని మనస్సుతో; వినీత+ఆత్ములరు+ఐ= వినయవంతు లై; నెగడునది= నడచుకోండి. 
తాత్పర్యం: ధర్మరాజు ఉన్నచోట ధర్మానికి హాని ఉంటుందా? (ఉండ దని భావం). అయినప్పటికీ ధర్మమే 
ప్రధానంగా, నిర్మలమైన మనస్సుతో వినయవంతు లై మెలగండి. 


సీ, తా నొక్కమునికన్య దన కర్మవశమున(। బతి. బడయంగ నోపక యుపేత 
దౌర్భాగ్య యై ఘోరతప మొనరించిన । దానికి శివుండు ప్రత్యక్షమయ్యు, 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


“'వేడుము వరి మన్న వేడ్కతో. బతిదాన । మని యేనుమాటు లయ్యబల వేండె; 
'నట్లేని నీకు దేహాంతరంబున( బతు । లగుదు రేవురు పరమార్ధ' మనియు 


ఆ. హరుండు కరుణ నిచ్చె; నది యిప్టు పాంచాల । పతికిం గృష్ణ యనంగ బంకజాక్షి 


యుద్ధవిల్లి పెరుంగుచున్నది; తత్స్వయం । వరము సేయుచున్నవాండు నేండు. 36 
ప్రతిపదార్థం: తాను; ఒక్క మునికన్య; తన, కర్మవశమునన్‌= తన పూర్వజన్మ కర్మవలన; పతిన్‌= భర్తను; పడయంగన్‌+ఓపక= 
పొందలేక; ఉపేత, దౌర్భాగ్య+ఐ= కూడుకొన్న దురదృష్టం కలదై - అనగా దురదృష్టవంతురాలై; ఘోర, తపము= కఠినమైన 
తపస్సు; ఒనరించినన్‌= చేయగా; దానికిన్‌= ఆమెకు; శివుడు; ప్రత్యక్షము+అయ్యు= అగుపించి; వరము, వేడుము, అన్నన్‌= 
వరాన్ని కోరుకో, అని అనగా; వేడ్కతోన్‌= సంతోషంతో; పతి, దానము+అని= భర్తను దానం చేయం డని; ఏను+మారులు= 
ఐదుసారులు; ఆ+అబల= ఆ కాంత; వే(డెన్‌= ప్రార్థించింది; అట్టు+ఏని= అట్టయితే; నీకున్‌, దేహాంతరంబునన్‌= మరొక 
దేహాన్ని పొందినపుడు - అనగా మరొక జన్మలో; ఏవురు= ఐదుగురు; పతులు అగుదురు= భర్తలు జౌతారు; పరమార్థము+ 
అనియు= సత్యము అని; హరు(డు= శివుడు; కరుణన్‌= దయతో; ఇచ్చెన్‌= వరం ఇచ్చాడు; అది= ఆ మునికన్య; ఇవ్లు 
ఇప్పుడు; పంకజ+అక్షి - పద్మాలవంటి కన్నులు కలది; కృష్ణ, అనంగన్‌= కృష్ణ అనే పేరుతో; పాంచాల, పతికిన్‌= పాంచాలరాజుకు; 
ఉద్భవిల్లి= పుట్టి; పెరుగుచున్‌+ఉన్నది= పెరుగుతూ ఉన్నది; తద్‌+స్వయంవరము= ఆమెయొక్క స్వయంవరం; నేండు= ఈ 
రోజు; చేయుచున్‌+ఉన్నవాండు= చేస్తున్నాడు లేదా (ప్రకటిస్తున్నాడు. 
తాత్పర్యం: ఒక మునికన్య తన పూర్వజన్మకర్మవశాత్తు భర్తను పొందలేక దురదృష్టవంతురా లై కఠోర మైన తపస్సు 
చేయగా, ఆమెకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు. అప్పు డామె సంతోషంతో పతిదాన మి మ్మని 
ఐదుసార్లు అడిగింది. శివుడు దయతో - 'అట్లయితే నీకు మరుసటిజన్మలో భర్తలు ఐదుగురు అవుతారు, ఇది సత్య" 
మని వర మిచ్చాడు. ఆ కన్య ఇప్పుడు కృష్ణ అనే పేరుతో పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరుగుతూ ఉన్నది. 
(ద్రుపదుడు ఆమె స్వయంవరాన్ని ఈ రోజు జరుపుతున్నాడు. 
విశేషం: హరుడు - ప్రళయకాలంలో సర్వాన్నీ హరించేవాడు, భక్తుల పీడను హరించేవాడు - శివుడు. 'చేయుచున్నవా(డు 
నేడు” అనేదానికి చేయుచున్నవాండు వాడు” అనే పాంఠాంతరం ఉన్నది. 'నేడు' అనేదానికంటే ఇదే సముచితంగా కనపడుతున్నది. 
ఎందువలననంటే, పాండవులు ఈ మాట విన్న తరువాత కొన్నిరోజులు రాత్రింబవళ్ళు ప్రయాణంచేసి (ద్రుపదుని నగరానికి 
వెళ్ళినట్లు చెప్పబడింది. 


వ. “మీరు ద్రుపదపురంబునకుం జక్క నరుగునది; యందు మీకు ల గ్ల్గగు' నని చెప్పి కృష్ణద్వైిపాయనుం డరిగినం 
బాండునందనులు జననీసహితం బనవరతంబు రాత్రులుం బగళ్ళును బయనంబు వోవువా రొక్కనా( 
దర్ధరాత్రంబున గంగయందు సోమశ్రవం బను తీర్థంబున స్పానార్భు లై, యర్దునుండు ప్రకాశార్థంబును 
రక్షణార్థంబునుంగా నొక్కకొటివి సేతం బట్టుకొని ముందటిం బోవ, నందటు నరుగునెడ, నంగారపర్దు( డను 
గంధర్వుం డంగనాసహితంబు గంగకు నంతప్రాద్దు జలక్రీడార్థంబు వచ్చిన; వా. డప్పాండవుల పాదధ్వని విని 
యలిగి, విల్లుగొని గుణధ్వనిం జేసి వారి కి ట్లనియె. 37 


ప్రతిపదార్థం: మీరు; |ద్రుపదు, పురంబునకున్‌= [ద్రుపదుని నగరానికి; చక్కన్‌= నేరుగా; అరుగునది= వెళ్ళండి; అందున్‌= 
అక్కడ; మీకున్‌; లగ్గు= మేలు; అగున్‌, అని, చెప్పి; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; అరిగినన్‌= వెళ్ళగా; పాండు, 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 737 


నందనులు= పాండుకుమారులు; జననీ, సహితంబు= తల్లితో కలిసి; అనవరతంబు= ఎడతెగకుండ; రా(త్రులున్‌, పగళ్ళును; 
పయనంబు, పోవువారు= ప్రయాణం చేసేవాళ్ళు; ఒక్కనాండు; అర్హరాత్రంబునన్‌= నడిరేయిలో; గంగ, అందున్‌= గంగానదిలోని, 
సోమ(శ్రవంబు= సోమ(శ్రవము అను పేరుగల తీర్థములో; స్నాన+అర్జులై= స్నానాన్ని చేయగోరిన వాళ్ళయి; అర్జ్హునుండు; 
ప్రకాశ+అర్థంబును= వెలుగు కొరకూ; రక్షణ= అర్థంబునున్‌+కాన్‌= రక్షణ కొరకూ; ఒక్క; కొణవి= మండుచున్న కొయ్య; 
చేతన్‌+పట్టుకొని; ముందణన్‌+పోవన్‌= ముందుకు పోగా; అందయున్‌= అందరూ; అరుగునెడన్‌= వెళ్ళుతూ ఉండగా; అంగార 
పర్గుుడు+అను; గంధర్వు(డు; అంగనా, సహితంబు= భార్యలతో గూడి; గంగకున్‌; అంతప్రొద్దు= అంతరాత్రి సమయంలో; 
జల(క్రీడా+అర్థంబు= జల క్రీడకొరకు; వచ్చినన్‌= రాగా; వాండు; ఆ+పాండవుల, పాదధ్వని= కాళ్ళచప్పుడు; విని=ఆలకించి; 
అలిగి= కోపించి; విల్లు కొని= విల్లు తీసికొని; గుణధ్వని= అల్లెత్రాడు లాగినశబ్దం చేసి; వారికిన్‌= వాళ్ళకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'మీరు ద్రుపదపురానికి చక్కగా వెళ్ళండి. అక్కడ మీకు మేలు కలుగుతుంది” అని చెప్పి వ్యాసుడు 
వెళ్లగా - పాండవులు తల్లితోకూడి రాత్రింబగళ్లు ఎడతెగకుండా ప్రయాణం చేశారు. ఒకనాటి అర్దరాత్రి గంగానదిలో 
- సోమ(్రవ మనే తీర్థంలో - స్నానం చెయ్యా లని అనుకొన్నారు. అర్జునుడు వెలుగుకొరకూ, రక్షణకొరకూ ఒక 
కొరవిని చేత బట్టుకొని ముందుపోతూ ఉండగా; అందరూ అతనివెంట వెళ్తూ ఉన్నారు. అప్పుడు అంగారపర్గుడు 
అనే గంధర్వుడు తన భార్యలతో కూడి ఆ రాత్రివేళ జలక్రీడ లాడటానికి గంగానదికి వచ్చాడు. ఆ పాండవుల 
పాదధ్వని విని, కోపించి ధనుస్సు చేతబట్టి, అల్లెత్రాటి శబ్దం చేసి, వాళ్ళతో ఇట్టా అన్నాడు. 


క. ఇల నర్దరాత్రమును, సం । ధ్యలు రెండును, భూత యక్ష దానవ గంధ 

ర్వులు గ్రుమ్మరియెడు ప్రొద్దులు; । వెలయ(గ నిం దవనిచరులు వెటితురు నడవన్‌. 38 
ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిమీద; అర్హ, రాత్రమును= నడిరేయి; సంధ్యలు, రెండును= ఉదయం సాయంసంధ్యలు; భూత, 
యక్ష, దానవ, గంధర్వులు= భూతాలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు; (క్రుమ్మరియెడు= తిరిగాడు; ప్రొద్దులు= వేళలు; 


వెలయంగన్‌= ఒప్పగా; ఇందున్‌= ఈ వేళలలో; అవని, చరులు= భూమిమీద నడిచేవారు - అనగా మానవులు; నడవన్‌, 
వెజతురు= తిరగటానికి భయపడతారు. 


తాత్సర్యం: ఈ భూమిమీద అర్హరాత్రిసమయంలో; ఉదయసాయంసంధ్యలలో భూతాలు, యక్షులు, రాక్షసులు, 
గంధర్వులు తిరుగుతూ ఉంటారు. కనుక ఆ వేళలలో మానవులు తిరగటానికి భయపడతారు. 


విశేషం: సంధ్య: రా(త్రింబవళ్ల సంధికాలం. ప్రాతస్సంధ్య: సూర్యోదయానికి ముందు మూడుఘడియలనుండి సూర్యోదయం 
వరకు గల కాలం. సాయంసంధ్య: సూర్యాస్తమయానికి ముందు మూడుఘడియల నుండి సూర్యాస్తమయంవరకు గల కాలం. 


అర్జును( డంగారపర్లుని జయించుట (1-158-9) 

వ. “ఇ వ్వేళయందు( గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము; నన్ను 
డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్గుం డను గంధర్వుండ(, గుబేరుసఖుండ; నెప్పుడు నిందు 
విహరించుచుండుదు; న న్నె టుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారవరంబులు నా 
జగద్విదితంబులు; దీని మానవులు సొర నోడుదు' రనిన వాని కర్లునుం డి ట్లనియె. 39 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+వేళ+అందున్‌= ఈ సమయాలలో; (క్రుమ్మరియెడు, వారిన్‌= తిరిగేవాళ్ళని; ఎంత, బలవంతులన్‌+ఐనను; 
రాజులన్‌+అయినను; ని[గ్రహింతుము= నిగ్రహించుదుము, పడత్రోయగలం; నన్నున్‌; డాయకుండుండు= సమీపించకండి; 
ఎడ, గలిగి, పొండు= దూరంగా తొలగిపొండి; ఏన్‌= నేను; అంగాపర్లుండు; అను, గంధర్వుండన్‌; కుబేర, సఖుండన్‌= 
కుబేరునికి స్నేహితుడిని; ఎప్పుడున్‌; ఇందున్‌= ఇక్కడ; విహరించుచుందున్‌= విహరిస్తూ ఉంటాను; నన్నున్‌; ఎజుంగరె= 
తెలియరా?; ఈ, వనంబును= అ అడవీ; గంగాతీర్ణంబును; అంగారపర్షంబులునా= అంగారపర్గుడి వని; జగత్‌+విదితంబులు= 
ప్రపంచానికి తెలియబడినవి; దీనిన్‌; మానవులు; చొరన్‌= ప్రవేశించటానికి; ఓడుదురు= భయపడతారు; అనినన్‌= అని 
అనగా; వానికిన్‌= ఆ అంగారపర్గునికి; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ సమయాలలో తిరిగేవాళ్ళు ఎంత బలవంతు లైనా, రాజు లైనా వాళ్ళను పడద్రోయగలం; నా 
దగ్గరికి రాకండి; దూరంగా తాలగిపొండి. నేను అంగారపర్హు డనే గంధర్వుడిని. కుబేరుడి మిత్రుడిని. ఎప్పుడూ 
ఇక్కడ విహరిస్తుంటాను. నన్ను గురించి తెలియదా? ఈ అడవి, గంగాతీరం అంగారపర్గుడి వని ప్రపంచ (ప్రసిద్ది 
పొందాయి. ఈ (ప్రాంతంలో (ప్రవేశించటానికి మానవులు భయపడతారు-అని పల్కగా, అతనితో అర్జునుడు ఇట్లా 
అన్నాడు. 
క నడురేయి సంధ్యలందును । నడవ(గ నోడుదు రశక్తనరు లొరులు; భయం 

పడుదుమె యే మెయ్యెడ నె । ప్పడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్‌. 40 
ప్రతిపదార్థం: అశక్త నరులు= బలహీనులైన మానవులు; ఒరులు= ఇతరులు; నడురేయి= అర్ధరాత్రి; సంధ్యల+అందును= 
ఉభయసంధ్యలలో; నడవంగన్‌= నడవటానికి; ఓడుదురు= జంకుతారు; ఏము= మేము; భయంపడుదుమె= భయపడుతామా?; 
అధిక, శక్తి పురుషులము+అగుటన్‌= మిక్కిలి శక్తి కల మగవార మవటంచేత; ఏ+ఎడన్‌= ఎక్కడ నైనా; ఎప్పుడున్‌= ఎప్పుడైనా; 
నడతుము+అ= నడుస్తాము. 
తాత్సర్యం: బలహీనులైన ఇతరమానవులు అర్హరాత్రి, సంధ్యాసమయాలలో నడవటానికి భయపడతారు. మేము 
భయపడతామా? మహాశక్తి కల వీరులం కావటంచేత ఎక్కడైనా; ఎప్పుడైనా సంచరిస్తూ ఉంటాము. 


క. అడవులు నేటులు నివి నీ। పడసిన యవి యట్టి; పుణ్య భాగీరథి యి 
ప్పడమి( గల జనుల కెల్లను । నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే? 41 
ప్రతిపదార్థం: అడవులున్‌, ఏటులున్‌, ఇవి, నీ, పడసిన, అవి, అట్టె= అరణ్యాలు, నదులు ఇవి నీవు సంపాదించినట్టివా ఏమి?; 


పుణ్య, భాగీరథి= పవిత్రమైన గంగ; -ఈశ+పుడమిన్‌= ఈ భూమియందు; కల= ఉన్న; జనులకు+ఎల్లను= జనులందరికీ; 
ఎడపక= ఎల్లప్పుడు; సేవ్యంబు+అ, కాక= సేవింప దగింది కాక; ఇది, నీ యదియే= ఇది నీకు మాత్రమే సంబంధించినదా? 


తాత్పర్యం: అడవులు, నదులు నీవు సంపాదించినవా ఏమి? పవిత్ర గంగానది భూమిమీది జను లందరికి తప్పక 
సేవింపదగిందే. ఇది నీదా? 


విశేషం: అడవులు, నదులు, పర్వతాలు, సము(ద్రాలు ఏ మానవుడూ భూమిమీదికి తెచ్చినవి కావు. అవి (ప్రకృతి ప్రసాదించినవి. 
అందరూ సమానంగా అనుభవించవలసినవి. ఇది ఈ నాటి సామ్యవాదానికి పునాది భావన. భగీరథుడి ప్రయత్నంచేత గంగ 
ఈ లోకానికి తీసికొనిరాబడింది కనుక దానికి భాగీరథి అని పేరు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 739 


(ఈక 


హైమవతోత్తుంగ హేమశ్చంగంబున । నుండి భూమికి వచ్చి యుదధి( గూడె 
గంగనా; మూండు దెఅంగుల నదియు; మం । దాకిని నా సత్సథంబునందు 
సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న । య్యధమలోకంబునయందు భోగ 
వతి యన నొప్పె నున్నత్రి; నిట్లు త్రిభువన । పావని యైన యిప్పరమమూర్తి( 


య 


ఆ. బార్వతీశమకుటబంధబంధురతరా । వాస గంగ నాడ వచ్చి నీవు 
వలవ దనిన నుడుగువారము గాము; నీ, విఘషవచనములకు వెజుతు మెట్లు? 42 


ప్రతిపదార్థం: హైమవత+ఉత్తుంగ, హేమ, శృంగంబున నుండి= హిమవత్పర్వతముయొక్క ఎత్తైన బంగారు శిఖరంనుండి; 
భూమికి వచ్చి; గంగనాన్‌= గంగ అను పేరుతో; ఉదధిన్‌= సముద్రమును; కూడెన్‌= కలిసెను; అదియు, మూండు; 
తెబింగులన్‌= మూడు మార్గాలలో; సత్‌+పథంబు+అందున్‌= నక్షత్ర మార్గంలో - అనగా ఆకాశంలో; మందాకినినాన్‌= 
మందాకిని అనే పేరుతో; సుర, సిద్ద, ముని, వియత్‌+చర, సేవ్య, అయ్యెన్‌= సురలు, సిద్దులు, మునులు మొదలైన ఆకాశ 
సంచారులకు సేవింపదగిందయ్యెను; అధమ, లోకంబునన్‌, అందున్‌= పాతాళలోకంలో; భోగవతి, అనన్‌= భోగవతి అనే 
పేరుతో; ఒప్పెన్‌= ఉన్నది; ఇట్లు; ఉన్నతిన్‌= గొప్పగ; త్రిభువన; పావని, ఐన= మూడులోకాలను పవిత్రం చేసే దైన; 
ఈ+పరమమూర్తి= ఈ పవిత్రమూర్తి; పార్వతీ+ఈశ, మకుట, బంధ, బంధురతర+ఆవాస= పార్వతీపతి యైన శివుని 
జటాజూటంలో మిక్కిలి ఒప్పైన స్థానం గల దైన; గంగన్‌= గంగయందు; ఆడవచ్చి= స్నానం చేయవచ్చి; నీవు; వలవదు+అనినన్‌= 
వద్దనిన; ఉడుగువారము= మానుకొనేవారం; కాము= కాము; నీ, విఘ్న వచనములకున్‌= నీ ఆటంకపు మాటలకు; వెజతుము= 
వెబిచుదుము; ఎట్టు= ఎట్లా భయపడతాము? (భయపడ మని భావం) 


తాత్పర్యం: హిమాలయంలోని ఎత్తైన బంగారు శిఖరంనుండి భూమికి వచ్చి, గంగ అనే పేరుతో సముద్రంలో 
కలిసింది. అది మూడు మార్గాలలో సాగింది. ఆకాశమార్గంలో మందాకిని అనే పేరుతో దేవతలు, సిద్దులు, మునులు 
మొదలైన ఆకాశసంచారులకు సేవించదగింది అయింది. పాతాళ లోకంలో భోగవతి” అనే పేరుతో ఉంది. ఈ 
విధంగా మూడులోకాలను గొప్పగా పవిత్రం చేసే ఈ పుణ్యమూర్తి, శివునిజటాజూటంలో ఉచితస్థానం గలది - 
అయిన ఈ గంగలో స్నానం చేయటానికి వచ్చి, నీవు వ ద్దన్నంత మా(త్రాన మానుకొనే వాళ్ళం కాము. నీ 
అడ్డుమాటలకు ఎట్లా భయపడతాము? 


వ. అనుచు నిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్దునునిపయి నంగారపర్థుం 
డతినిశిత సాయకంబు లేసిన, నర్గునుం డలిగి తనచేతికొటివి విదిర్ణి యయ్యమ్ములు దన్నుం దాశకుండం 
గాచి కొని వాని కి ట్లనియె. 43 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; నిజ, జననీ, (భ్రాతృ, సహితుండు+అయి= తన తల్లితో, తోబుట్టువులతో 
కూడినవాడై; గంగా+అభిషేక+అర్థంబు= గంగలో స్నానం చేయటంకొరకు; చనుదెంచు= వచ్చు; ఆ+అర్జునుని, పయిన్‌= ఆ 
అర్జునుని మీద; అంగారపర్గుండు; అతి, నిశిత, సాయకంబులు= మిక్కిలివాడియెన బాణాలను; ఏసినన్‌= ప్రయోగింపగా; 
అర్జునుండు= అర్జునుడు; అలిగి= కోపించి; తన, చేతి= తన చేతిలోని; కొణవి= దివిటీని; విదిర్చి= విదిలించి; ఆ+అమ్ములు= 
ఆ బాణాలు; తన్నున్‌= తనను; తాంకకుండన్‌= తగలకుండా; కాచికొని= కాపాడుకొని; వానికిన్‌= ఆ అంగారపర్గునితో; 
ఇట్టు+అనియెన్‌. 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని పల్కుతూ, తన తల్లితో, అన్నదమ్ములతో గంగాసాన్నం చేయటానికి వస్తున్న ఆ అర్జునునిమీద 
అంగారపర్హుడు మిక్కిలి వాడిబాణాలు వేయగా, అర్జునుడు కోపించి, తనచేతి కొరవి విదిల్చి, ఆ బాణాలు తనను 
తాకకుండా కాపాడుకొని, అతనితో ఇట్లా అన్నాడు. 


ఆ. వెడ(గ! యిట్టి పాటి వెజపించుటలును మా । యలును నేమి సేయు నస్ర్రవిదుల( ; 
బెక్కులయ్యు నీ బిభీషికల్‌ నుజువులు । విరియునట్టు లిందు విరియు. జూవె. 44 


ప్రతిపదార్థం: వెడ(గ! = వెట్టివాడా!; ఇట్టి, పాటి= ఈ మాత్రపు; వెజపించుటలును= బెదరింపులు; మాయలును; అస్త్ర, 
విదులన్‌= అస్త్రరహస్యాలు తెలిసినవాళ్ళను; ఏమి, చేయున్‌= ఏమి చేయగలవు; పెక్కులు+అయ్యున్‌; నీ బిభీషికల్‌= నీయొక్క 
బడాయి మాటలు; నుజువులు= నీటిపై నురుగులు; విరియునట్టులన్‌= చెదరిపోయేటట్టు; ఇందున్‌= ఇచ్చట; విరియున్‌= 
చెదరిపోతాయి; చూవె= చూడుము సుమా! 


తాత్సర్యం: వెణ్టివాడా! ఈ మా(త్రపు బెదిరింపులు, మాయలు అస్త్రవేత్తలను ఏమి చేయగలవు? నీ బెదిరింపులు 
ఎన్నైనా అవి నురుగులవలె చెదరినట్టు చెదరిపోతాయి, చూడుము. 


విశేషం: అలం: ఉపమ. 


సీ. అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, । న్నత(డు భరద్వాజు. డనంగం బరంగు 
ముని కిచ్చె నమ్మహాముని భార్గవున కిచ్చె। భార్గవుండును గుంభభవున కిచ్చె 
నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని । య్యనలాస్ర్త్ర మని దాని నమ్మహోగ్ర 
గంధర్వుపై వైచె ఘను. డింద్రసుతు( డంత( । దద్రథం బప్పడ దగ్గ మయిన, 


ఆ. నగ్మిదాహభీతి నంగారపర్జుండు । బమ్మరిల్లి నేలంబడిన, వాని 
గొప్పు వట్టి యీడద్దికొని వచ్చె ధర్మజు | కడకు నింద్రసుతుండు కడిమి మెటిసి. 45 


ప్రతిపదార్థం: ఈ+అనల+అస్త్రము= ఈ ఆగ్నేయాస్త్రం; అగ్నిదేవుండు; మున్ను= పూర్వం; బృహస్పతికి న్‌+ఇచ్చెన్‌; 
అతండు= ఆ బృహస్పతి; భరద్వాజుండు, అనంగన్‌= భరద్వాజు డనే; పరంగు= _ ఒప్తునట్టి; మునికిన్‌+ఇచ్చెన్‌= మునికి 
ఇచ్చాడు; ఆ+మహాముని= ఆ మహర్షి భాగ్గవునకున్‌= పరశురామునికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; భార్గవుండును= పరశురాముండును; 
కుంభ, భవునకున్‌= కుండనుండి పుట్టినవానికి-ద్రోణునికి; ఇచ్చెన్‌; ఆ+మహాత్ముండును; నాకున్‌; అతి, దయన్‌ ఇచ్చెన్‌= 
మిక్కిలి దయతో ఇచ్చాడు; అని= అనుచు; దానిన్‌= ఆ అస్త్రాన్ని; ఆ+మహా+ఉ(గ్ర, గంధర్వు, పై = మహాభయంకరు డైన 
ఆ గంధర్వునిమీద; ఘను(డు= గొప్పవాడు; ఇంద్ర, సుతుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; వైచెన్‌= వేశాడు; అంతన్‌= 
అంతలో; తత్‌+ రథంబు= అతనియొక్క (అంగారుపర్గుడియొక్క) రథము; అప్పుడు+అ= అప్పటికప్పుడే; దగ్ధము+అయినన్‌= 
తగులబడినదికాగా; అగ్ని, దాహ; భీతిన్‌= నిప్పు కాల్పువలన భయంతో; అంగారపర్తుండు; బమ్మరిల్లి= దిమ్మతిరిగి; నేల, 
లం వలి. 
పడినన్‌= నేలపై పడగా; వానిన్‌= ఆ గంధర్వుని; కొప్పుపట్టి= జుట్టు పట్టి; ఇంద్ర, సుతుండు= అర్జునుడు; కడిమి= పరాక్రమం, 
a యు [౫] యు జ 
మెజిసి=ప్రకాశించగా; ధర్మజు, కడకున్‌= ధర్మరాజు దగ్గరకు; ఈడ్చికొని; వచ్చెన్‌. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 741 


తాత్సర్యం: “ఈ ఆగ్నేయాస్రాన్ని పూర్వం అగ్నిదేవుడు బృహస్పతి కిచ్చాడు. అతడు భరద్వాజముని కిచ్చాడు. ఆ 
ముని పరశురామునికి, అతడు ద్రోణునికి, ఆ మహాత్ముడు అతిదయతో నాకు ఇవ్వటం జరిగింది' అని మహావీరుడైన 
అర్జునుడు దానిని ఆ భయంకరు డైన గంధర్వునిమీద ప్రయోగించాడు. తత్‌క్షణమే అతని రథం దగ్గమైపోగా; 
నిప్పుకాల్పువల్ల కలిగిన భయంతో అతడు దిమ్మతిరిగి నేలమీద పడిపోయాడు. అర్జునుడు తన పరాక్రమం 
'ప్రకాశించగా, అతడిని జుట్టుపట్టి ధర్మరాజు దగ్గరికి ఈడ్చుకొని వచ్చాడు. 


క. వాని మనోవల్లభ కుం । భీనసి యనునది గరంబు భీతి 'నశేషో 
ర్వీనాథులార! దయ బతి | దానము నా కిండు మీకు ధర్మువు పెరు(గున్‌'. 46 


ప్రతిపదార్థం: వాని, మనో, వల్లభ= ఆ అంగారపర్గ్శుని ప్రాణేశ్వరి - భార్య; కుంభీనసి; అనునది= అనే పేరుకలది; కరంబు, 
భీతిన్‌= మిక్కిలి భయంతో; అశేష+ఉర్వీనాథులార!= సమస్త భూమికి (ప్రభువులారా!; దయన్‌= కరుణతో; పతిదానము= 
పతియొక్క దానం; నాకున్‌+ఇండు= నాకు ప్రసాదించండి; మీకున్‌; ధర్మువు= ధర్మంపెరుంగున్‌. 


తాత్పర్యం: ఆ అంగారపర్గునిభార్య కుంభీనసి మిక్కిలిభయంతో - “ఈ సమస్తభూమికి ప్రభువులారా! దయతో 
నాకు పతిదానం చేయండి. మీకు ధర్మం పెరుగుతుంది”. 


విశేషం: అప్పటికి పాండవులు బ్రాహ్మణవేషాలలో ఉన్నారు. కుంభీనసి వాళ్ళను 'అశేషోర్వీనాథులారా! అని సంభోధించటం 
ఆశ్చర్యకరంగా ఉన్నా - అంగారపర్హుడు పాండవులను ముందే గుర్తించినట్లు చెప్పాడు కదా. (చూ.ప.57, ప.58) అందువలన 
బ్రాహ్మణవేషధారులై వచ్చిన వాళ్ళు పాండవు లని కుంభీనసికి భర్త ముందే చెప్పాడేమో. అందువలననే ఆమె అట్లా అన్నదేమో. 
కాగా, కుంభీనసి (ప్రార్థనను మన్నించి 'గంధర్వా! కురువంశ (ప్రభువు ధర్మరాజు కరుణతో నిన్ను విడువు మన్నాడు. ఇక 
భయపడకు” మని కూడా అర్జునుడు అన్నాడు. 


క. అని యజచుచున్వదానికి | ననఘుండు గరుణించి పాండవాగ్రజు. డయ్య 
ర్టును( జూచి 'వీని విడువుము । యని నోడినవాని హీను నపగతశౌర్యున్‌'. 47 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; అజచుచున్‌+ఉన్న= ఏడ్చుచున్న; దానికిన్‌= ఆ కుంభీనసికి; అనఘుండు= పాపంలేనివాడు; 
పాండవ+అ(గ్రజుండు= పాండవులందు ముందు పుట్టినవాడు - ధర్మరాజు; కరుణించి= దయతలచి; ఆ+అర్జునున్‌; చూచి; 
అనిన్‌= యుద్దంలో; ఓడినవాడిని; హీనున్‌= (క్రుంగిపోయినవాడిని; అపగతశౌర్యున్‌= పోయిన శౌర్యం కలవాడిని; వీనిన్‌= 
ఈ అంగారపర్జ్హుడిని; విడువుము+అ. 


తాత్సర్యం: అని ఆ(క్రోశిస్తున్న కుంభీనసిపట్ల పుణ్యాత్ముడు, పాండవా[గ్రజుడు అయిన ధర్మరాజు దయతలచి, 
అర్జునుడిని చూచి, యుద్దంలో ఓడినవాడు, క్రుంగిపోయినవాడు, శౌర్యం కోల్పోయినవాడు అయిన ఈ అంగారపర్గుడిని 
విడిచిపెట్టుము. 


ఆ. అనిన నరుండు వల్లె యని వాని కనియె 'గం । ధర్వ! నిన్ను గరుణ ధర్మరాజు 
కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు । విడువ బనిచె నింక వెఐివకుండు'. 48 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; నరుండు= అర్జునుడు; వల్లై అని= సరే అని; వానికిన్‌ అనియెన్‌= అంగారపర్జ్డునితో 
ఇట్లా అన్నాడు; గంధర్వ్య!; నిన్నున్‌; కురుకుల+-ఈశ్వరుండు= కురువంశ (ప్రభువు; అ, శరణ, శరణ్యుండు= శరణులేనివారికి 
శరణు పొందతగినవాడు; ధర్మరాజు; కరుణన్‌= దయతో; విడువన్‌, పనిచెన్‌= వదిలిపెట్టుమని ఆజ్ఞాపించాడు; ఇంకన్‌; 
వెణవక= భయపడక; ఉండు. 


తాత్సర్యం: అని పల్కగా అర్జునుడు సరే అని అంగారపర్గునితో ఇట్లా అన్నాడు - 'ఓ గంధర్వుడా! కురువంశ 
(ప్రభువు, శరణులేని వారికి శరణు పొందదగినవాడు అయిన ధర్మరాజు దయతో నిన్ను విడువటానికి ఆజ్ఞాపించాడు. 


వ. అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్దితుండై యర్జునున కంగారుపర్జుం డి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని, వానిన్‌; ఆశ్వాసించి= ఓదార్చి; విడిచినన్‌= విడిచిపెట్టగా; అట్టు= ఆ విధంగా; నిర్దితుండు+ఐ= 
ఓడింపబడినవా డై; అర్జునునకున్‌; అంగారపర్హుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని అంగారపర్గుడిని ఓదార్చి విడుదల చేయగా, ఓడిపోయిన అంగారపర్గుడు అర్జునునితో ఈ 
విధంగా అన్నాడు. 


అంగారపర్గుం డర్జునునితో సఖ్యము సేయుట (1-158-35) 


మ. అని నీచేత( బరాజితుండ నయి నా యంగారపర్ణత్వ మిం 

కను దాల్పన్‌ మది నంత నిస్త్రపుండనే; గర్వం బడంగన్‌ రణం 

బున మున్చోడియు౯ బూర్వనామమున బెంపున్‌ గర్వముం దాల్లువా( 

డనఘా! సత్సభలందు మెచ్చంబడునే హాసాస్పదీభూతుం దై. 50 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!, ఓ అర్జునుడా!; అనిన్‌= యుద్దంలో; నీచేతన్‌; పరాజితుండన్‌+అయి= ఓడింపబడిన 
వాడి నై; నా, అంగారపర్షత్వము= అంగారపర్జుడనే నా పేరును; ఇంకను; తాల్పన్‌= ధరించుటకు; మదిన్‌= మనస్సునందు; 
అంత నిస్త్రపుండనే= అంతగా సిగ్గులేనివాడనా; గర్భంబు+అడంగన్‌= పాగరు అణగగా; రణంబునన్‌= యుద్దంలో; మున్ను; 


ఓడియున్‌= ఓడిపోయికూడా; పూర్వనామమునన్‌= మొదటిపేరుతో; పెంపున్‌= గొప్పతనాన్ని; గర్వమున్‌, తాల్చువాండు= 
దర్శముతో ధరించువాడు; హాస+ఆస్పదీ, భూతుండు+ఐ= ఎగతాళికి ఉనికి పట్టయినవా డై; సత్‌+సభల, అందున్‌= సజ్జనుల 


కూ 


గుఖలల; +» = ౦ఎబడతాడా, ౦ఎబడతాడా! (౨ భాఎం౦. 
సభలలో; మెచ్చన్‌+పడునే= గౌరవింపబడ కీర్తింపబడతాడా! (పడ డని భావం.) 


తాత్సర్యం: పుణ్యాత్మా! అర్జునా! యుద్దంలో నీ చేతిలో ఓడిపోయి, ఇంకా అంగారపర్జ్హు డనే పేరు ధరించటానికి 
నే నంత సిగ్గు లేనివాడినా? మొదట యుద్దంలో గర్వం అణగిపోయేవిధంగా ఓడిపోయికూడా - మొదటిపేరుతోనే 
గొప్పతనాన్నీ, గర్వాన్ని పొందేవాడు సజ్జనుల సభలలో ఎగతాళికి గురౌతాడు కాని, మెప్పు పొందగలడా? 


వ. నీ యాగ్నేయాస్త్రంబున దద్ధరథుండ నయ్యును గంధర్వమాయ ననేక రత్నవిచిత్రం బైన రథంబు వడసి, యిది 
మొదలుగా. జిత్రరథుండ నయ్యెద; నీ పరాక్రమంబునకు మెచ్చితి; నీతోడి సఖ్యంబు నా కభిమతం బయిన 
యది; నా తపంబునం బడయంబడిన చాక్షుష యనువిడ్య నీ కిచ్చెద; దీనిం దొల్లి మనువువలన సోముండు 
పడసె; సోమునివలన గంధర్వపతి యయిన విశ్వావసుండు వడసె; నాతనివలన నేను బడసితి; నెవ్వండేని 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 743 


మూండులోకంబులుం జూడ నిచ్చగించు నాతండు దనయిచ్చకుం దగ నివ్విద్యపెంపున సర్వస్వంబును గంజూచు; 
నేము దీనన చేసికాదె మానవులకు విశేషుల మై వేల్పులచేత శాసింపంబడక జీవించెద; మిది కాపురుషప్రాప్తం 
భైఫలియింపదు; నీవు తాపత్యవంశవర్ద నుండవు; మహాపురుషుండవు; నీకు సఫలంబగు, నీదివ్యవిద్య( గొను 
మిచ్చెద; దీని. గొనునప్పుడు షణ్మాసవ్రతంబు సేయవలయు; నీవు నాకు నాగ్నేయాస్త్రం బిచ్చునది; మటి మహా 
జవసత్త్వంబులు6. గామగమనంబులు నయిన గంధర్వహయంబుల మీ కేవురకుం జెటు నూటేసి యిచ్చెద. 51 


ప్రతిపదార్థం: నీ, ఆగ్నేయ+అస్ర్రంబునన్‌; దగ్చ, రథుండను+అయ్యును= కాలిపోయిన రథం కలవాడనయినా; గంధర్వ, 
మాయన్‌= గంధర్వమాయచేత; అనేక, రత్న, విచిత్రంబు+ఐన= వివిధరత్నాలచేత ఆశ్చర్యకరమైన; రథంబు; పడసి= పొంది; 
ఇది, మొదలుగా= నేటినుండి; చిత్రరథుండన్‌= చిత్రరథుడు అనుపేరుగలవాడను; అయ్యెదన్‌= అవుతాను; నీ పరాక్రమంబునకు; 
మెచ్చితిన్‌; నీతోడి; సఖ్యంబు= స్నేహం; నాకున్‌; అభిమతంబు= ఇష్టము అయిన; అది= ఇష్టమైనది; నా తపంబునన్‌, 
పడయన్‌+పడిన= పాందబడిన; చాక్షుషి అను, విద్య, నీకున్‌= చాక్షుషి అనుపేరుగల విద్యను నీకు ఇస్తున్నాను; దీనిన్‌; తొల్లి= 
పూర్వం; మనువువలన, సోముండు= చంద్రుడు; పడసెన్‌= పొందినాడు; సోముని వలన= చందద్రునివలన; గంధర్వ, పతి, 
అయిన= గంధర్వరాజైన; విశ్వావసుండు; పడసెన్‌= పొందినాడు; అతనివలన= ఆ విశ్వావసునివల్ల; నేను; పడసితిన్‌= పొందాను; 
ఎవ్వండేని; మూడు, లోకంబులున్‌, చూడన్‌= ఎవ్వరైనా ముల్లోకాలను చూచుటకు; ఇచ్చగించునో= కోరుకొనునో; అతండు; 
తన ఇచ్చకున్‌= తన కోరికకు; తగన్‌= తగినట్లు; ఈ+విద్య, పెంపునన్‌= ఈ విద్యయొక్క మహిమచేత; సర్వస్వంబునున్‌= 
మొత్తాన్నీ; చూచున్‌= చూస్తాడు; ఏము= మేము; దీనన, చేసి= దీనివలననే; కాదె= కదా!; మానవులకు; విశేషులము+ఐ= 
(శ్రేష్టులమై, వేల్పుల చేత= దేవతలచేత; శాసింపన్‌+పడక= ఆజ్ఞాపించబడక; జీవించెదము= జీవిస్తాము; ఇది, కాపురుషు 
ప్రాప్తంబు+ఐ= చెడుమానవులచే పొందబడినచో; ఫలియింపదు= ఫలవంతం కాదు; నీవు, తాపత్య, వంశ, వర్హనుండవు= 
తపతికి సంబంధించిన వంశాన్ని పెంపుచేసేవాడవు; మహాపురుషుండవు; నీకున్‌, సఫలంబు+అగున్‌= నీకు ఫలముతో 
కూడినది అగును; ఈ దివ్య, విద్యన్‌; కొనుము= తీసికొనుము; ఇచ్చెదన్‌; దీనిన్‌; కొనునప్పుడు; షట్‌+మాస, వ్రతంబు= ఆరు 
నెలల వ్రతం; చేయవలయు; నీవు; నాకున్‌; ఆగ్నేయ+అస్త్రంబు; ఇచ్చునది; మజీ= అంతేగాక; మహా, జవ, సత్త్రంబులున్‌= 
మిక్కిలి వేగం, బలం కలవీ; కామ, గమనంబులున్‌= కోరినచోటికి వెళ్ళగలవీ; అయిన= అయినటికీ; గంధర్వ, హయంబులన్‌= 
గంధర్వ జాతిగుర్రాలను; మీకున్‌+ఏవురకున్‌= మీ అయిదుగురికి; చెజు, నూజు+ఏసి= ఒక్కొక్కరికి వందవంతున; 
ఇచ్చెదన్‌= ఇస్తాను. 


తాత్సర్యం: నీ ఆగ్నేయాస్త్రంవలన దగ్రరథుడిని అయినప్పటికి, గంధర్వమహిమతో వివిధ రత్నాలచేత విచిత్రమైన 
రథాన్ని పొంది, ఇది మొదలు 'చిత్రరథుడు' అనే పేరు కలవాడ నౌతాను. నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం 
చెయ్యా లని కోరుతున్నాను. నేను తపస్సుచేత సాధించిన చాక్షుషీవిద్యను నీ కిస్తాను. దీనిని పూర్వం మనువునుండి 
చం(ద్రుడు, అతడినుండి గంధర్వా జైన విశ్వావసుడు పొందారు. అతడినుండి నేను పొందాను. మూడులోకాలూ 
చూడగోరేవాడు తన కోరికకు తగినట్టు ఈ విద్యాప్రభావంచేత సర్వం చూడగలడు. మేము ఈ విద్యవలననే గదా 
మానవులకంటె శ్రేష్టుల మై, దేవతలచే ఆజ్ఞాపింపబడక జీవిస్తున్నాము. ఈ విద్య దుర్మార్గులకు లభిస్తే ఫలించదు. 
నీవు తపతికి సంబంధించిన వంశాన్ని వర్షిల్లజేసేవాడివి. నీ కిది సఫలమవుతుంది. ఈ విద్యను నీ కిస్తాను. 
తీసికొమ్ము. దీనిని (గ్రహించే సమయంలో ఆరు నెలలు వ్రతం చేయాలి. నీవు నాకు ఆగ్నేయాసస్తాన్ని ఇవ్వు. నేను 
ఇంకా మీ అయిదుగురికి మహావేగం, బలం గల గంధర్వజాతి గుర్రాలను ఒక్కొక్కరికి వంద ఇస్తాను. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


వృత్రుపై గీర్వాణవిభు( డల్గి వజ్రింబు । వైచిన నది వాని వజ్ర కఠిన 

పటు మస్తకంబున( బడి పాతరయమున( । బదివ్రయ్యలైనం దద్దాగచయము 
క్రమమున బ్రాహ్మణ క్షత్ర విట్టూద్రుల । యందు వేదంబులు నాయుధములు 
హలము శుశ్రూాషయు నయ్యె వజ్రంబులు । వాహంబులందు జవంబు నయ్యె 


తే. నట్టి జవమున నభిమతం బగుచు నున్న । యట్టి హయసమూహం బయ్యె నవనిపతుల 
కఖిల భువనముల్‌ రక్షించునపుడు సకల | సాధనములలో నుత్తమసాధనంబు. 52 


ప్రతిపదార్థం: వృతు, పై= వృత్రు డనే రాక్షసుని మీద; గీర్వాణవిభుడు= దేవతలరాజు, దేవేంద్రుడు; అల్గి= కోపించి; 
వజ్రంబు= వ(జ్రాయుధం; వైచినన్‌= వేయగా; అది, వాని, వజ్ర, కఠిన, పటు, మస్తకంబునన్‌= అది అతనియొక్క వ(జ్రంవలె 
గట్టిదైన పెద్ద తలమీద; పడి, పాత, రయమునన్‌= పడిన వేగంచేత; అది= ఆ వజ్రాయుధం; పది, (వ్రయ్యలు+ఐనన్‌= 
పదిముక్కలు కాగా; తద్‌+భాగ, చయము= ఆ ముక్కల సమూహం, (క్రమమునన్‌= వరుసగా; బ్రాహ్మణ, క్షత్ర, విట్‌, శూద్రుల, 
అందున్‌= (బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూ(ద్రులలో; వేదంబులున్‌; ఆయుధములు; హలము= నాగలి; శుశ్రూషయున్‌= సేవయు; 
అయ్యెన్‌= అయినవి; వ(జ్రంబులు; వాహల్‌ంబు+అందు= గుర్రాలలో; జవంబు= వేగం; అయ్యెన్‌= అయినవి; అట్టి, 
జవమునన్‌= వేగంచేత; అభిమతంబు+అగుచున్‌+ఉన్న= ఇష్టమౌతున్న; అట్టి; హయ, సమూహము= గుర్రాల సమూహం; 
అవని, పతులకు= భూపతులకు- రాజులకు; అఖిల, భువనముల్‌= అన్ని లోకాలు; రక్షించునపుడు; సకల, సాధనములలోన్‌; 
ఉత్తమ, సాధనము, అయ్యెన్‌= అన్ని సాధనాలలో శ్రేష్టమైన సాధనం అయింది. 


తాత్సర్యం: వృతు డనే రాక్షసునిమీద దేవేంద్రుడు కోపించి వజ్రాయుధం వేయగా, అది వజ్రంవలె కఠినమైన 
అతని పెద్ద తల మీద పడి, పతనవేగంతో పది ముక్కలైంది. ఆ ముక్కల సమూహం వరుసగా (బ్రాహ్మణులలో 
వేదశక్తిగా, క్షత్రియులలో ఆయుధశక్తిగా; వైశ్యులలో నాగలిశక్తిగా; శూద్రులలో సేవాశక్తిగా; గుర్రాలలో వేగంగా 
రూపొందింది. ఆ విధమైన వేగం కారణంగా రాజులకు ఇష్టమౌతున్న గుర్రాల సమూహం వాళ్ళ లోకా లన్నింటిని 
రక్షించటానికి ఉపయోగించే సాధనాలలో ఉత్తమసాధనం అయింది. 


వ. అనిన వాని కర్టునుం డి ట్లనియె. 53 
తాత్సర్యం: అని అనగా, అంగారపరునితో అరునుడు ఈ విధంగా అన్నాడు. 
ణం జ 


ఆ. ఎంత మిత్రు లైన నెన్నండు నొరులచే । విద్యయును జయంబు విత్తచయము 
గొనంగ నొల్ల! నాకు గూర్తేని యనలాస్త్ర। మనఘ ! నీవు గొనుము హయము లిమ్ము. 54 


ప్రతిపదార్థం: ఎంత, మిత్రులు+ఐనన్‌= ఎంత స్నేహితు లైనను; ఎన్నండున్‌= ఎన్నడైనను; ఒరులచే= ఇతరులచేత; 
విద్యయును= విద్యను; జయంబు= విజయాన్ని; విత్త చయము= ధనసమూహం; కొన(గన్‌= తీసికొనుటకు; ఒల్లన్‌= 
ఇష్టపడను; నాకున్‌= నాకు; కూర్తు+ఏని= మిత్రుడ వైతే- ఈయ తలిస్తే; అనఘ!= పాపరహితుడా! అనల+అస్త్రము= 
ఆగ్నేయాస్త్రం; నీవు, కొనుము= తీసికొనుము; హయములు= గుర్రాలు; ఇమ్ము= ఇవ్వవలసింది. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 745 
తాత్సర్యం: ఎంత స్నేహితు లైనా ఇతరులనుండి విద్యను, విజయాన్ని, ధనసమూహాన్ని స్వీకరించటానికి ఎప్పుడూ 
నే నిష్టపడను. కాని, నీవు నాకు ఇవ్వదలచుకొంటే; ఓ పుణ్యాత్మా! ఈ ఆగ్నేయా స్రాన్ని తీసికొని, ఆ గుజ్టాలను 
ఇవ్వుము. 

వ. 'నీతోడ సఖ్యంబు. జేసిద; మటి మమ్ము. బరమధార్మికులం బరమబ్రహ్మణ్యుల నేమి కారణంబున నుదరి పలికి?” 
తనిన గంధర్వుం డి ట్లనియె. 55 
ప్రతిపదార్థం: నీతోడన్‌; సఖ్యంబు= స్నేహం; చేసెదన్‌= చేస్తాను; మణీ= అయితే; మమ్మున్‌= మమ్మల్ని; పరమ, ధార్మికులను= 
మహాధర్మబుద్దికలవాళ్ళను; పరమ, (బ్రహ్మణ్యులన్‌= మిక్కిలిగా (బ్రాహ్మణహితం కోరేవాళ్ళను; ఏమి, కారణంబునన్‌= ఏ 
కారణంచేత; ఉదరి= అదిరించి; పలికితి(వి)= మాటాడితివి; అనినన్‌= అని అనగా; గంధర్వుండు; ఇట్టు+అనియెన్‌. 

జ 4 5 ఆగ 9, ఆ 
తాత్సర్యం: 'నీతో స్నేహం చేస్తాను. అయితే మిక్కిలిగా మేము (బ్రాహ్మణహితం కోరేవాళ్ళం. మహాధర్మబుద్ది 
కలవాళ్ళం. ఎందుచేత మమ్మల్ని అధిక్షేపించి మాట్లాడావు? అని ప్రశ్నించగా గంధర్వుడు ఇట్టా అన్నాడు. 

క. విమలము లయి లోకత్రిత । యమున బ్రవర్తిల్లు మీ మహాగుణములు ని 

త్యము విందు నారదప్రము । ఖ మునీశ్వర సిద్దసాధ్య గణములవలనన్‌. 56 
ప్రతిపదార్థం: విమలములు+అయి= పవి(త్రాలై; లోక; త్రితయమునన్‌= ముల్లోకాలలో; (ప్రవర్తిల్లు= నడుచు; మీ, మహా, 
గుణములు= మీ యొక్క గొప్పగుణాలు; నారద, (ప్రముఖ, ముని+ఈళశ్వర, సిద్ద, సాధ్య, గణములవలనన్‌= నారదుడు 
మొదలైన (ప్రసిద్ద మునీశ్వరుల, సిద్దుల, సాధ్యుల సమూహాలచేత; నిత్యము= (ప్రతిదినం; విందున్‌= వింటాను. 
తాత్సర్యం: పవిత్రా లై ముల్లోకాలలో వ్యాపించిన మీ గొప్ప గుణాలు నారదుడు మొదలైన మునీశ్వరులు, సిద్ద, 
సాధ్యసమూహాలు చెప్పగా ప్రతిదినం వింటూ ఉంటాను. 
క. మేరునగోత్తంసమహీ | భారధురంధరుల మిమ్ము. బాండవుల గుణో 

దారుల ధీరుల నెజు6గని । వా రెవ్వరు€ గలరె భరతవంశోత్తములన్‌. 57 
విశేషం: మేరు, నగ+ఉత్తంస, మహీ, భార, ధురంధరుల= మేరుపర్వతాన్ని సిగబంతిగా గల భూమండలభారాన్ని వహించిన; 


మిమ్మున్‌; పాండవులన్‌= పాండవుల్ని; గుణ+ఉదారులన్‌= గుణంచేత గొప్పవారైనవాళ్ళను; ధీరులన్‌= ధీరుల్ని; భరతవంశ+ 
ఉత్తములన్‌= భరతవంశ శ్రేష్టులను; ఎయు6గనివారు= తెలియనివాళ్ళు; ఎవ్వరున్‌+కలరె= ఎవరైనా ఉన్నారా? 


తాత్సర్యం ఏ మేరుపర్ప్వతాన్ని సిగబంతిగా గల భూమండల భారాన్ని వహించినవాళ్ళు, సద్గుణాలచేత గొప్పవాళ్ళు, ధీరులు, 

భరతవంశశ్రేష్ణులు అయిన మిమ్మల్ని - పాండవులను - తెలియని వా ళ్ళెవరైనా ఉన్నారా? 

వ. ఏను మిమ్ము నెఠింగియు, మీకు నగ్నిపరిగ్రహంబును, బ్రాహ్మణసంగ్రహంబును లేమింజేసి పరుసంబులు 
పలికితి; మతియును. 58 

ప్రతిపదార్థం: ఏను= నేను; మిమ్మున్‌, ఎటింగియు; మీకున్‌; అగ్ని, పరిగహంబును= అగ్నిహోత్రస్వీకారం; బ్రాహ్మణ, 

సం(గ్రహంబును= బ్రాహ్మణుడిని గ్రహించటం; లేమిన్‌+చేసి= లేకుండటంవలన; పరుసంబులు= కఠినాలైన మాటలు; పలికితిన్‌; 

మణియును= ఇంకా. 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నాకు మీరు తెలిసినా, మీకు అగ్నిహోత్రం, బ్రాహ్మణుడు లేనందువలన కఠినంగా మాట్లాడాను. 


అంతేకాక. 


ఉ. ఇంతుల గోష్టి నున్నయతం డెంత వివేకము గల్గెనేని య 

త్యంత మదాభిభూతు. డగు; ధర్మువు దప్పం బ్రియం బెటుంగ( డే 

నెంత వివేకి నయ్యును సహింపక యింతుల యొద్ద బల్కితిన్‌; 

వింతయె? కాము శక్తి యుడివింప(గ శక్యమె యెట్టివారికిన్‌! 59 
ప్రతిపదార్థం: ఇంతుల, గోష్టిన్‌= స్త్రీలతో సల్హాపాలాడుతూ; ఉన్న; అతడు; ఎంత; వివేకము; కలిగెన్‌+ఏని; అత్యంత, 
మద+అభిభూతుండు+అగున్‌= ఎంతో ఎక్కువైన మదంచేత తిరస్కరింపబడినవా డౌతాడు - అనగా మిక్కిలి దురభిమానంతో 
కూడుకొన్న వా డౌతాడు; ధర్మువు, తప్పున్‌= ధర్మాన్ని తప్పుతాడు; ప్రియంబు+ఎబుంగ(డు= ప్రీతిగా మెలగటం తెలియడు; 
ఏన్‌= నేను; ఎంత, వివేకిన్‌+అయ్యును= వివేకం కలవాడ నైనా; సహింపక= ఓర్పులేక; ఇంతుల, ఒద్దన్‌= భార్యల ఎదుట; 
పల్కితిన్‌= ఆ విధంగా మాట్లాడాను; వింతయె?= ఇది ఆశ్చర్యమా?; కాము, శక్తి= మన్మథునియొక్క శక్తిని; ఉడివింప(గన్‌= 
మాన్పించటం- అనగా లేకుండ చేయటం; ఎట్టివారికిన్‌; శక్యమె= సాధ్యమా? 
తాత్సర్యం: స్త్రీల గోష్టిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా, అహంకారపూరితు డౌతాడు. ధర్మం తప్పి వ్యవహరిస్తాడు. 
ప్రియంగా వ్యవహరించలేడు. నేను వివేకంగలవాడినే అయినా నిగ్రహం కోల్పోయి, భార్యల యెదుట ఆ విధంగా 
మీతో మాట్లాడాను. ఇది అసహజం కాదు గదా! మన్మథుని శక్తిని అణచటం ఎంతవారికైనా సాధ్యమా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. స్రీలయెదుట స్వాతిశయభావం పెంచుకొని ఇతరులతో వ్యవహరించటం పురుషసహజం. 


క. సుర గరుడ విషోరగ య । క్ష రాక్షస పిశాచ, భూత గంధర్వులు నో 

పరు ధిక్కరింప బ్రాహ్మణ । పురస్కృతుల( బుణ్యమతుల భూతలపతులన్‌. 60 
ప్రతిపదార్థం: బ్రాహ్మణ, పురస్కృతులన్‌= (బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న వాళ్ళను; పుణ్య, మతులన్‌= పవిత్రమైన 
మనస్సుకల వాళ్ళను; భూతల, పతులన్‌= రాజులను; సుర, గరుడ, విష+ఉరగ, యక్ష, రాక్షస, పిశాచ, భూత, గంధర్వులు= 
దేవతలు, గరుడులు, నాగులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, గంధర్వులు; ధిక్కరింపన్‌= తిరస్కరించటానికి; 
ఓపరు= చాలరు. 
తాత్పర్యం: (బ్రాహ్మణుడిని ముందుంచుకొన్న పవిత్రహృదయులైన రాజులను - సురలు కాని, గరుడులు కాని, 
నాగులుకాని, యక్ష, రాక్షస పిశాచభూతగంధర్వులు కాని ధిక్కరించలేరు. 


అంగారపర్లు(డు సాండవులకు( బురోహితుని. బురస్కరింపు( డని చెప్పుట (సం.1-159-17) 


(ఈక 


అనవద్యు వేదవేదాంగ విశారదు । జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య 

వచను విప్రోత్తము వర్గచతుష్టయ । సాధనసఖు సదాచారు సూరి 

సేవ్యు( బురోహితు జేసిన భూపతి | యేలు నుర్వీతలం బెల్ల; నిందు 
బరలోకమున బుణ్యపరుల లోకంబులు | వడయు; జయస్వర్గఫలము సూవె 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 747 


ఆ. రాజ్య; మదియు నుర్వరాసురవిరహితు€ । డయిన పతికి. గేవలాభిజాత్య 

శౌర్యమహిమ( బడయ సమకూరునయ్య తా । పత్య! నిత్యసత్యభాషణుండ !. 61 
ప్రతిపదార్థం: తాపత్య= తపతికి సంబంధించిన వంశంవాడా!; నిత్య, సత్య, భాషణుండ= ఎల్లప్పుడు సత్యాన్ని మాటాడే 
వాడా!; అనవద్యున్‌= ఏ లోపమూ లేనివాడిని; వేద, వేదాంగ, విశారదున్‌= వేదాలలో, వేదాంగాలలో- జ్యోతిషవ్యాకరణాది శాస్త్రాలలో 
విద్వాంసుడిని; జప, హోమ, యజ్ఞప్రశస్తున్‌= జపంచేత, హోమంచేత, యజ్ఞంచేత (ప్రసిద్దుడైన వాడిని; విప్ర+ఉత్తమున్‌= 
బ్రాహ్మణ (్రేష్టని, వర్గ, చతుష్టయ, సాధన, సఖున్‌= ధర్మార్థ కామమోక్షాలను సాధించటంలో మి(త్రుడైనవాడిని; సదాచారున్‌= 
మంచి నడవడి గలవాడిని; సూరి, సేవ్యున్‌= పండితులచేత సేవింపబడేవాడిని; పురోహితున్‌= పురోహితునిగా; చేసిన= 
చేసుకొన్న; భూపతి= రాజు; ఇందున్‌= ఈ లోకాన; ఉర్వీ, తలంబు+ఎల్లన్‌= భూమండలాన్నిఅంతా; ఏలున్‌= పాలిస్తాడు; 
పరలోకమునన్‌= పరలోకంలో; పుణ్యపరుల= పుణ్యాత్ముల; లోకంబులు; పడయున్‌= పొందుతాడు; రాజ్యము; జయ, స్వర్గ 
ఫలము= జయాన్నీ, స్వర్గాన్నీ, ఫలంగా గలిగినట్టిది; సూవె= సుమా; అదియున్‌= ఆ ఫలం; ఉర్వరా; సుర, విరహితుండయిన 
పతికిన్‌= భూసురుడు - అనగా బ్రాహ్మణుడు లేనిరాజుకు; కేవల+ఆభిజాత్య, శౌర్య, మహిమన్‌= కేవలం వంశంయొక్క 
పరా(క్రమంయొక్క గొప్పతనంచేత; పడయన్‌, సమకూరున్‌+అయ్య= పొందటం సాధ్యమగునా? (సాధ్యం కాదని భావం) 


తాత్సర్యం: తపతికి సంబంధించినవంశంలో జన్మించినవాడా! నిత్యసత్యభాషీ! అర్జునా! ఏ లోపం లేనివాడిని, వేద 
వేదాంగాలలో పండితుడిని, జప, హోమయజ్ఞాలు చేయటంచేత ప్రసిద్దు డైనవాడిని, సత్యభాషిని, బ్రాహ్మణ శ్రేష్టుని, 
ధర్మార్థ కామమోక్ష సాధనలో మి(త్రుడిని, మంచినడవడిగలవాడిని పురోహితుడిగా చేసికొన్న రాజు, ఈ లోకంలో 
భూమండలమంతా పరిపాలిస్తాడు; పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు; జయం,ం, స్వర్గం రాజ్యం వలన 
లభిస్తాయి. (బ్రాహ్మణుడు లేకుండా రాజుకు కేవలం వంశపరాక్రమాల గొప్పతనంచేతనే అటువంటి ఫలాన్ని 
పొందటం సాధ్యం కాదు. 

విశేషం: ఈ పద్యం రాజ్యవ్యవస్థలో పురోహితుని (ప్రాధాన్యాన్నీ, అతని యోగ్యతలను వివరిస్తుంది. అర్జునుణ్ణి తాపత్యుడనడానికి 

గల విశేషాలు ఇదే ఆశ్యాసంలో 67 పద్యంనుండీ ఉన్నాయి. చూడవచ్చు. 

వ. మీరు ధర్మానిలశక్రాశ్వినులవరంబునం బాండురాజునకుం గుంతీమాద్రులకుం బుట్టినవారలు ధర్మవిదులరు; 
వేదవేదాంగ ధనుర్వేదపారగుం డయిన భారద్వాజు శిష్యుల; రఖిలలోకహితులరుం గావునం బురోహిత 
రహితులరై యుండ. దగదు. 62 

ప్రతిపదార్థం: మీరు; ధర్మ+అనిల, శక్ర+అశ్వినుల, వరంబునన్‌= యమధర్మరాజు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అశ్వినీదేవతలు 

- వీరి వరంవలన; పాండురాజునకున్‌, కుంతీ, మా(ద్రులకున్‌, పుట్టినవారలు; ధర్మ, విదులరు= ధర్మం తెలిసినవాళ్ళు; వేద, 

వేద+అంగ, ధనుర్వేద, పారగుండు+అయిన= వేద వేదాంగ ధనుర్వేదాల యొక్క ఆవలి ఒడ్డు చేరినవాడైన - అనగా వేద 

వేదాంగ ధనుర్వేదాలను పూర్తిగా నేర్చినవాడైన; భారద్వాజు, శిష్యులరు= భరద్వాజుని కుమారుడైన [ద్రోణునియొక్క శిష్యులు; 
అఖిల, లోకహితులరున్‌= అన్ని లోకాల మేలు కోరేవాళ్ళున్నూ; కావునన్‌= కాబట్టి; పురోహితరహితులరు+ఐ= పురోహితుడు 
లేనివాళ్లై; ఉండన్‌+తగదు= ఉండటం యోగ్యం కాదు. 

తాత్సర్యం: మీరు, యమ, వాయు, దేవేంద్ర, అశ్వినీదేవతల వరాలతో పాండురాజుకు, కుంతీమాద్రులకు 

జన్మించినవాళ్ళు. ధర్మం తెలిసినవాళ్ళు. వేదవేదాంగధనుర్వేదాలను పూర్తిగా తెలిసిన (ద్రోణాచార్యుని శిష్యులు. అన్ని 

లోకాలమేలు కోరేవాళ్ళు. అందుచేత పురోహితుడు లేకుండా ఉండటం తగదు. 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వేదాలు నాలుగు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాంగాలు ఆరు; శిక్ష (కర్త-పాణిని), 
వ్యాకరణం (కర్త-పాణిని, ఛందం (కర్త-పింగళముని), నిరుక్తం (కర్త-యాస్కుడు), జ్యోతిషం (కర్తలు-ఆదిత్యాదులు), కల్పం 
(కర్తలు-ఆశ్యలాయన, కాత్యాయన, ఆపస్తంబాదులు). ఉపవేదాలు నాలుగు : ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, 
అరవేదం. 
(53. 
ఆ. పాండుపుత్ర ! నీవు బ్రహ్మచర్యస్థుండ | వగుటం జేసి మన్మధార్తు నన్ను 

నొడిచి తిందు రాత్రి యుద్దంబు సేసి; కా । మోపభోగనిరతు( డోటు వడందె? 63 
ప్రతిపదార్థం: పాండు, పుత్ర= పాండురాజుకుమారా!; నీవు, (బ్రహ్మచర్యస్థుండవు+అగుటన్‌+చేసి= (బ్రహ్మచర్య ఆశ్రమంలో 
ఉన్నవాడవు కనుక; ఇందున్‌= ఇక్కడ; రాత్రి, యుద్ధంబు, చేసి; మన్మథ+ఆర్తున్‌= మన్మథునిచేత పీడితు డనైన; నన్నున్‌= 
నన్ను; ఒడిచితివి= ఓడించావు; కామ+ఉపభోగ, నిరతుండు= కామసుఖానుభవాలలో మిక్కిలి ఆసక్తిగొన్నవాడు ఓటు, 
పడండె= ఓడిపోడా? 
తాత్పర్యం: పాండుకుమారా! ఓ అర్జునా! నీవు (బ్రహ్మచర్యంలో ఉన్నవాడివి కావటంచేత మన్మథపీడితుడ నైన 
నన్ను ఇక్కడ రాత్రియుద్దం చేసి ఓడించావు. కామసుఖానుభవంలో నిమగ్నుడైనవాడు ఓడిపోడా? 


విశేషం: అలం : అర్జాంతరన్యాసం. 


వ. మటియు గామ ప్రవృత్తుం డయ్యును మహీపతి మహీసురవరపురస్సరుం డగు నేని యెల్ల యుద్దంబుల 
శత్రుల జయించు. 64 
ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; కామ(ప్రవృత్తుండు+అయ్యును= కామమునందు (ప్రవర్తిల్లేవాడైనా; మహీపతి= రాజు; 


మహీసుర, వర, పురస్‌+సరుండు+అగున్‌+ఏని= (బ్రాహ్మణశ్రేష్ణుని ముందుంచుకొన్నవా డైతే; ఎల్ల, యుద్దంబులన్‌= అన్ని 
యుద్దాలలో; శత్రులన్‌, జయించున్‌= శత్రువుల్ని జయించగలుగుతాడు. 


తాత్సర్యం: అంతేకాక రాజు కామభోగాలలో ప్రవర్తిల్లేవా డైనా, పురోహితుడిని ముందుంచుకొంటే, అన్ని యుద్దాలలో 
శత్రువులను జయించగలడు. 


ఉ. వేదము వేదియుం గలుగు విప్రవరేణ్యు( డగణ్యపుణ్య సం 

పాది పురోహితుం డయిన బాపము పొందునె భూపతిం బ్రతా 

పోదయ! కాన మీదగు గుణోన్నత్రికిం దగ ధర్మతత్వ సం 

వేది. బురస్కరింపుండు పవిత్రచరిత్రు మహీసురోత్తమున్‌. 65 
ప్రతిపదార్థం: ప్రతాప+ఉదయ!= ఓ పరాక్రమశాలీ! అర్జునా! వేదము; వేదియున్‌= యజ్ఞవేదికయు; కలుగు; విప్ర, 
వరేణ్యుండు= బ్రాహ్మణ శ్రేష్టుడు; అగణ్య, పుణ్య, సంపాది= లెక్కకు మిక్కిలియైన పుణ్యాలను సంపాదించినవాడు; పురోహితుండు+ 
అయినన్‌= పురోహితుడు అయితే; భూపతిన్‌= రాజును, పాపము; పొందునె= పాపం అంటునా; కాన= అందుచేత; 
మీది+అగు; గుణ+ఉన్నతికిన్‌= గుణాల గొప్పతనానికి; తగన్‌= తగినట్టు; ధర్మ, తత్త, సంవేదిన్‌= ధర్మతత్యాన్ని బాగా 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 749 
తెలిసినవాడిని; పవిత్ర, చరిత్రున్‌= పుణ్య(ప్రవర్తన కలవాడిని; మహీ, సుర+ఉత్తమున్‌= (బ్రాహ్మణ శ్రేష్టుడిని; పురస్కరింపుండు= 
ముం దిడుకొనండి - అనగా పురోహితునిగా చేసుకోండి. 
తాత్సర్యం: పరాక్రమశాలీ! ఓ అర్జునా! వేదం, యజ్ఞవేదిక కల బ్రాహ్మణ్రేష్టుడు, అత్యధిక పుణ్యాన్ని సంపాదించిన 
వాడు - పురోహితుడైతే, ఇక రాజుకు పాపం అంటుతుందా? అందుచేత మీ గుణాల గొప్పతనానికి తగినట్టు 
ధర్మతత్తాన్ని బాగా తెలిసినవాడు, పవిత్రమైన నడవడి కలవాడు అయిన బ్రాహ్మణ శ్రేష్టుడిని మీ పురోహితునిగా 
చేసుకోండి. 
తే. అనిన వానికి నర్దునుం డనియె “మమ్ము | ననఘ! తాపత్యు లని పల్కి తతిముదమున 

నేము కౌంతేయులము మలి యెట్లు సెప్ప । మయ్య తపతి కపత్యుల మైన తెటి(గు'. 66 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వానికిన్‌= ఆ అంగారపర్గునికి; అర్జునుండు; అనియెన్‌; అనఘ!= పాప రహితుడా! 
అతి ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; మమ్మున్‌, తాపత్యులు+అని= తపతిసంతతివా రని; పల్కితి(వి)= పలికితివి; 
ఏము= మేము; కౌంతేయులము= కుంతీపుత్రులం; తపతికిన్‌; అపత్యులము+ఐన= తపతికి సంతతివార మైన ; తెజంగు= 
విధం; మటి; ఎట్టు; చెప్పుము+అయ్య= మరి ఏ విధంగానో తెలపండయ్యా! 
తాత్సర్యం: అని పల్కగా ఆ గంధర్వునితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 'పుణ్యాత్మా! నీవు సంతోషంతో మమ్మల్ని 
'తపతిసంతతివారు' అని పేర్కొన్నావు. మేము కుంతీపుత్రులం. మరి యే విధంగా మేము తపతి సంతతివార 
మయ్యామో తెలియచెప్పవలసింది'. 

తపతీసంవరణోపాఖ్యానము (సం. 1-160-3) 


వ. అనిన నర్దునునకు నంగారపర్డుం డి ట్లనియె. 67 
తాత్సర్యం: అని పలికిన అర్జునునితో అంగారపర్గుడు ఈ విధంగా అన్నాడు. 


సీ, ఆదిత్యునకు( బుత్రి యనఘ సావిత్రికిని । ననుజ యుత్తమలక్షణామలాంగి 
తపతి; యక్కన్య ధవళాయతేక్షణ । యౌవనసంప్రాప్త యైన, దాని 
జూచి యక్కన్యక సురుచిరగుణముల । కనుగుణుం దగు నిర్మలాభిజాత్యు. 
బతి నెవ్విధంబున( బడయుదునో యని | తలంచుచు నున్న యత్తపనుగుటిచి 


ఆ. భక్తిం దపము సేసె. బ్రభు( డజామీఢనం | దనుండు భరతకులుండు ధర్మవిదుండు 
సర్వగుణయుతుండు సంవరణుం డను । వాండు కృతజపోపవాసవిధుల. 68 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా- ఓ అర్జునా! ఆదిత్యునకున్‌= సూర్యునికి; పుత్రి= కూతురు; సావిత్రికిన్‌; అనుజ= 
అనుసరించి జన్మించినది - అనగా చెల్లెలు; ఉత్తమ, లక్షణ+అమల+అంగి= శ్రేష్టమైన లక్షణాలతో కూడిన నిర్మల మైన 
శరీరం కలది; తపతి; ఆ+కన్య = ఆ కన్యక; ధవళ+ఆయత+ఈక్షణ= తెల్లని విశాలములైన కన్నులు కలది; యౌవన, 
సంప్రాప్త, ఐన, దానిన్‌= యౌవనవతి అయినదానిని; చూచి; ఆ+కన్యక= ఆ తపతియొక్క; సురుచిర గుణములకున్‌= 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒప్పిదమైన గుణాలకు - అనగా మంచి గుణాలకు; అనుగుణుండు+అగు= తగినగుణాలు కలవా డైన; నిర్మల+ఆభిజాత్యున్‌= 
స్వచ్చమైన వంశం కలవాడిని; పతిన్‌= భర్తను; ఏ+విధంబునన్‌, పడయుదునో= ఏ విధంగా పొందుతానో; అని; 
తలయచున్‌+ఉన్న= ఆలోచిస్తున్న; ఆ+తపను గుజిచి= ఆ సూర్యుడినిగూర్చి; ప్రభుండు= రాజు; అజామీఢ, నందనుండు= 
అజామీఢుని యొక్క కుమారుడు; భరత, కులుండు= భరత వంశపువాడు; ధర్మ విదుండు= ధర్మం తెలిసినవాడు, సర్ప, 
గుణయుతుండు= అన్ని మంచి గుణాలతో కూడుకొన్నవాడు అయిన; సంవరణుండు+అను, వాండు; కృత, జప+ఉపవాస, 
విధులన్‌= చేయబడిన జపం, ఉపవాసం, మొదలైన నియమాలచేత; భక్తిన్‌= భక్తితో; తపము; చేసెన్‌. 


తాత్సర్యం: సూర్యునికి కూతురు, సావిత్రికి చెల్లెలు, ఉత్తమ లక్షణాలు, నిర్మల శరీరం, తెల్లని నేత్రాలు కలది, 
యౌవనవతి అయిన తపతి అనే కన్యకను చూచి - ఆమెఉత్తమగుణాలకు తగినగుణాలుకలవాడు, మంచివంశం 
కలవాడు అయిన భర్తను ఏ విధంగా పొందుతానా అని సూర్యుడు ఆలోచిస్తుండగా - ఆ సూర్యుడినిగూర్చి - 
ప్రభువు అజామీఢుని పుత్రుడు, భరతవంశంవాడు, ధర్మం తెలిసినవాడు, సర్వసద్గుణాలతో కూడుకొన్నవాడు 
అయిన సంవరణుడు - జపం, ఉపవాసం, మొదలైన నియమాలతో భక్తితో తపస్సు చేశాడు. 


విశేషం: బుక్షకుని కుమారుని పేరుకూడా సంవరణుడే. 


చ. 'గగనమునందు నెందు నధికప్రభ నేను వెలుంగు నట్టు లి 
జ్ఞగతి బ్రసిద్ధుండై వెలుంగు సంవరణుండ మదీయపుత్రికిం 
దగుపతి; వీని కిచ్ణ్చెద ముదంబున నీలలితాంగి' నంచు మా 
నుగ నెడ నిశ్చయించె. దపనుండు దదీయతపః ప్రసన్ను(డై. 69 


ప్రతిపదార్థం: గగనమునందున్‌= ఆకాశంలో; ఎందున్‌= ఎక్కడైనా; ఏను= నేను; అధిక, ప్రభన్‌= మిక్కిలికాంతితో; వెలుంగు 
నట్టులు= (ప్రకాశిస్తూ ఉన్నట్లే; ఈ+జగతిన్‌= ఈ (ప్రపంచంలో; ప్రసిద్దుడు+ఐ; వెలుంగు= ప్రకాశించే; సంవరణుండు+అ= 
సంవరణుడే; మదీయ, పుత్రికిన్‌= నా యొక్క పుత్రికకు; తగు, పతి= తగిన భర్త; ముదంబునన్‌= సంతోషంతో; ఈ, 
లలిత+అంగిన్‌= ఈ సుకుమారమైన శరీరం కలదానిని; వీనికిన్‌, ఇచ్చెదన్‌= ఇతనికి ఇస్తాను; అనుచున్‌= అంటూ; సూర్యుడు, 
తదీయ, తపఃస్‌+(ప్రసన్నుడు+ఐ= ఆ సంవరణునియొక్క తపస్సునకు సంతోషించినవాడై; మానుగన్‌= ఒప్పుగా; ఎడన్‌= 
హృదయంలో; నిశ్చయించెన్‌= నిర్లయించుకొన్నాడు. 


తాత్సర్యం: “ఆకాశంలో అధికకాంతితో నేను వెలుగుతున్నట్లే ఈ ప్రపంచంలో సంవరణుడు సిద్దు డై 


(వై 
వెలుగుతున్నాడు. కనుక ఇతడే నా పుత్రికకు తగిన భర్త. ఈ సుకుమారిని సంతోషంతో ఇతని కిస్తాను' అని 
సంవరణుని తపస్సుకు సంతోషించిన సూర్యుడు తనమనస్సులో చక్కగా నిశ్చయించుకొన్నాడు. 

వ. అంత నొక్కనాండు సంవరణుండు మృగయావినోదార్ది యయి వనంబున. బరిభ్రమించి అధికక్షుత్సిపాసాపీడిత 

పతితతురంగుం డయి యేకతంబ పాదచారి యై చని యొక్క పర్వతవనోద్దేశంబునందు. 70 
ప్రతిపదార్థం: అంతన్‌= అటుపై; ఒక్కనాండు; సంవరణుండు; మృగయా, వినోద+అర్జి, అయి= వేటయొక్క వినోదంకొరకు; 
వనంబునన్‌= అడవిలో; పరిభ్రమించి= తిరిగి; అధిక, క్షుత్‌+పిపాసా, పీడిత, పతిత, తురంగుండు+అయి= మిక్కిలి 


ఆకలిచేత, దప్పికచేత, పీడింపబడి పడిపోయిన గుజ్జం కలవాడై; ఏకతంబు+అ= ఒంటరిగా; పాదచారి+ఐ= కాలినడకతో; 
చని= వెళ్ళి, ఒక్క, పర్వత, వన+ఉత్‌+దేశంబునందు= ఒక పర్వతంయొక్క అరణ్యంలోని ఎత్తైన ప్రదేశంలో. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 751 


తాత్సర్యం: తర్వాత ఒకనాడు సంవరణుడు వేటకై అడవికి వెళ్ళాడు. తిరిగి తిరిగి అధికమైన ఆకలిదప్పులతో తన 
గుర్రం పడిపోగా, తాను ఒంటరిగా కాలినడకతో వెళ్ళి ఒక కొండ అడవిలోని ఎత్తైన ప్రదేశంలో. 


క. కనియె నొక కన్యం గోమలి(। గనకప్రభ నిజ శరీరకాంతి నుపాంతం 

బున వృక్షలతావలి( గాం | చనమయముగ( జేయుచున్న చంద్రనిభాస్యన్‌. 71 
ప్రతిపదార్థం: ఒక, కన్యన్‌= ఒక వివాహంకాని అమ్మాయిని; కోమలిన్‌= సుకుమారిని; కనక, (ప్రభ,నిజ, శరీర కాంతిన్‌= 
బంగారు కాంతితో సమానమైన తన శరీరకాంతిచేత; ఉపాంతంబునన్‌= సమీపంలోని; వృక్ష లతా+ఆవలిన్‌= చెట్ల తీవల 


సమూహాన్ని; కాంచన మయముగన్‌= బంగారుమయంగా చేయుచున్న; చేస్తున్న; చంద్ర, నిభ+ఆస్యన్‌= చంద్రునితో సమానమైన 
ముఖం కలిగిన దానిని; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: సుకుమారి, బంగారుకాంతివంటి తన శరీరకాంతితో ప్రక్క నున్న చెట్లను, తీవలను బంగారు మయం 
చేస్తున్నట్టిది, చంద్రునివంటి అందమైన ముఖంకలది అయిన ఒకకన్యను చూశాడు. 


విశేషం: అలం: ఉపమ, తద్గుణం. 


సంవరణుండు తపసతింజూచి మోహించుట (సం. 1-160-25) 
వ. కని యనిమిషలోచనుం డయి మనంబున ని ట్లని వితర్మించె. 72 
ప్రతిపదార్థం: కని= చూచి; అనిమిషు లోచనుండు+అయి= రెప్పవాల్చని కన్నులు కలవాడై; మనంబునన్‌= మనస్సునందు; 


ఇట్టు+అని= ఈ విధంగా; వితర్కించెన్‌= ఊహించాడు. 


తాత్సర్యం: చూచి కనురెప్పపాటుకూడా లేని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనస్సులో ఈ విధంగా భావించాడు. 


సీ. త్రిభువనలక్ష్మి యేతెంచి యేకాంత మి । ట్లేలొకో యున్నది యివ్వనమున, 
గగనమణిప్రభ గగనంబునం దుండి । యవనీతల ప్రాప్త మయ్యె నొక్కొ 
శంభుండు లావణ్యసద్గుణసముదాయ । మింద యిమ్ముగ సంగ్రహించె నొక్కొ 
దీని యంగములఈ. బొందిన యివ్విభూషణ । శ్రీ యేమి పుణ్యంబు. జేసి నొక్కొ 


ఆ. యమరకన్యయొక్కొ యక్షకన్యక యొక్కొ। సిద్దకన్య యొక్కొ శ్రీ సమృద్ది 
సర్వలక్షణ ప్రశస్తాంగి యిది దివ్య । కన్య యగు ననంతకాంతిపేర్షి 73 


ప్రతిపదార్థం: (త్రిభువన లక్ష్మి= మూడులోకాలలక్ష్మి; ఏతెంచి= వచ్చి; ఏకాంతము= ఒంటరిగా; ఈ వనమునన్‌= ఈ 
అడవిలో; ఇట్టు+ఏల+ఒకో= ఈ విధంగా ఎందుకు; ఉన్నది= ఉన్నదో; గగనమణిప్రభ= సూర్యునియొక్కకాంతి; 
గగనంబు+అందున్‌+ఉండి= ఆకాశంనుండి; అవనీతల, (ప్రాప్తము+అయ్యెన్‌+ఒక్కొ= భూతలంమీదికి వచ్చినదా! శంభుండు= 
(బ్రహ్మదేవుడు; లావణ్య, సద్గుణ, సముదాయము= సౌందర్యం యొక్క మంచిగుణాల సమూహం; ఇందు+అ= దీని యందే; 
ఇమ్ముగన్‌= ఒప్పుగ; సంగ్రహించెన్‌, ఒక్కొ= కూర్చినాడా; దీని= ఈ కన్యకయొక్క; అంగంబులన్‌= అవయవాలను; 
ఈ+విభూషణ, శ్రీ= ఈ అలంకారాల శోభ; ఏమి, పుణ్యంబున్‌= ఏ పుణ్యాన్ని; చేసెన్‌+ఒక్కొ= చేసిందో కదా!; అమర, కన్య, 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒక్కొ= దేవతాకన్యయా!; యక్ష, కన్యక+ఒక్కొ= యక్ష కన్యయా; సిద్ద కన్య+ఒక్కొ = సిద్ద కన్యయా; శ్రీ సమృద్ది, సర్వ, 
లక్షణ |ప్రశస్త+అంగి= శోభచే నిండి, అన్ని శుభలక్షణాలచేత (ప్రశంసింప తగిన శరీరం కలది; అనంత కాంతి పేర్మిన్‌= అంతం 
లేని కాంతియొక్క అతిశయంచేత; ఇది, దివ్య, కన్య, అగున్‌= ఈమె దివ్యకన్యయే అవుతుంది. 


తాత్సర్యం: (త్రిలోకలక్ష్మి ఒంటరిగా ఈ వనంలో ఈ విధంగా ఎందు కున్నదో! సూర్యకాంతి ఆకాశంనుండి 
భూమిమీదికి అవతరించిందో! బ్రహ్మదేవుడు సౌందర్య సద్గుణాల సముదాయాన్ని ఈమెలోనే సమకూర్చాడేమో! 
ఈమె అవయవాలను పొందిన ఈ అలంకారాల శోభ యేపుణ్యం చేసిందో! ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్దకన్యో, 
శోభాసమృద్దితో, అపారమైన కాంతితో, సకలశుభలక్షణాలతో (ప్రశంసింప దగిన శరీరం గల ఈమె ఒక దివ్యకన్యే 
అయి ఉంటుంది. 


విశేషం: అలం: ఉత్రేక్ష సంవరణుని హృదయంలో అభిలాష జనించటానికి కారణ మైన తపతినిగురించి ఉత్రేక్షలో వర్ణించిన 
ఈ పద్యరచనలోని మాధుర్య మనే శబ్దగుణం రసపోషకం. (సంపా.) శంభు శబ్దం శివుడు, విష్ణువు, (బ్రహ్మ అని మువ్వురకు 
వర్తిస్తుంది. కాని ఈ పద్యంలో బ్రహ్మ అనే అర్థంలోనే (గ్రహించడమైనది. 
చ. నెటికురులున్‌ విలోలసితనేత్రయుగంబును నొప్పలొల్కు వా 

తెటియును దీని యాననముతెల్వి కరంబు మనోహరంబు; నా 

యెటింగిన యంతనుండి సతి నిట్టిలతాలలితాంగి. జూచి యే 

నెటు(గ; సురేంద్రకన్యకలు నిట్టిరె రూపవిలాససంపదన్‌. 74 


ప్రతిపదార్థం: నెటి, కురులున్‌= అందమైన జుట్టు; విలోల, సిత, నేత్ర యుగంబునున్‌= చలిస్తున్న తెల్లని కన్నుల జంట; 
ఒప్పులు+ఒల్కు, వా తెజయును= అందాలు చిందే పెదవీ; దీని, ఆననము, తెల్వి= దీని ముఖకాంతి; కరంబు= మిక్కిలి; 
మనోహరంబు= మనస్సును దోచుకొనునట్టిది; నా ఎటింగిన, అంత నుండి= నేను పుట్టి బుద్ది ఎటీగినప్పటి నుండి; ఇట్టి; 
లతా, లలిత+అంగిన్‌= ఇటువంటి తీగవలె సుకుమారమైన శరీరం కల దానిని; సతిన్‌= కాంతను; ఏన్‌= నేను; చూచి, ఎటు 
గన్‌= చూచి ఎరుగుట లేదు అనగా చూడలేదు; రూప, విలాస, సంపదన్‌= అందంయొక్క శృంగార కళా విశేషం యొక్క 
ఆధిక్యంలో; సుర+ఇంద్ర, కన్యకలున్‌= దేవేం(ద్రునియొక్క కన్యకలైనా; ఇట్టిరే= ఇట్టివారా? 


తాత్సర్యం: ఈమె అందమైన కేశపాశం, చలించే తెల్లని కన్నుల జంట, ఒప్పు లొలికే పెదవి, ముఖకాంతి ఎంతో 
మనోహరంగా ఉన్నాయి. నేను పుట్టి బుద్ది యెటిగిననాటినుండి - తీవవలె ఇంత సుకుమారమైన స్త్రీని చూడలేదు. 
అందంలో శృంగారకళావిశేషంలో దేవతాకన్యకలలో నైనా ఇట్టాంటివా ళ్ళున్నారా? 


విశేషం: అలం: ఉదాత్తం. ఈ పద్యంలోకూడ అభిలాషను ధ్వనింపచేసే మాధుర్యగుణం పోషింపబడింది. (సంపా.) 


వ. అని వితర్మించుచు మదనకర్కశమార్గణలక్షీభూతచేతస్కుం డయి తదీయగుణమయపాశబద్దుండునుం బోలె. 
గదలనేరక తన్నివేశితచేతనుండునుంబోలె( ద న్నెబుంగక తద్రూపామృతపానంబున ననిమిషత్వంబునం 
బొందిన తన నయనంబుల దానియంద నిలిపి సంవరణుం డక్కన్యక కి ట్లనియె. 75 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 753 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; వితర్కించుచున్‌= ఊహిస్తూ; మదన, కర్కశ, మార్గ; లక్షీభూత, చేతస్కుండు+అయి= 
మన్మథునియొక్క కరకైన బాణాలకు గురిచేయబడిన మనస్సు కలవాడై; తదీయగుణమయ, పాశబద్దుండునున్‌+పోలెన్‌= 
దానియొక్క గుణాలనెడి (త్రాళ్ళచేత కట్టివేయబడినవానివలె; కదలనేరక= చలింపక; తద్‌+నివేశిత, చేతనుండునున్‌+పోలెన్‌= 
దానియందు ఉంచబడిన చైతన్యం కలవానివలె; తన్ను+ఎజుంగక= తన్ను తాను మరచి; తద్‌+రూప+అమృత, పానంబునన్‌= 
దానియొక్క రూపమనెడి అమృతాన్ని (త్రాగటంచేత; అనిమిషత్వంబునన్‌= రెప్పపాటు లేమిని అనగా దేవతాత్వమును; 
పాందిన; తన, నయనంబులన్‌= తన కన్నులను; దాని; అందు+అ= ఆ తపతియందే; నిలిపి, సంవరణుండు; ఆ+కన్యకకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని ఊహిస్తూ తనమనస్సు మన్మథబాణాలకు గురికాగా, సంవరణుడు ఆమె గుణా లనే త్రాళ్ళతో 
కట్టివేయ బడ్డవానివలె కదలలేక, తన చైతన్యా న్నంతా ఆమెలో ఉంచినట్టు తనను తాను మరచి ఆమెరూప మనే 
అమృతాన్ని (త్రాగడంచేత రెప్పపాటు లేనికళ్ళను ఆమెవైపే నిలిపి, ఆ కన్యతో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం. చక్షుప్రీతి అనే మన్మథావస్థ. 


ఆ. ఎటు(గ జెప్ప మబల ! యెవ్వరి దాన; వి । ట్లేల యున్నదాన వేకతంబ; 

క్రూర వన మృగములు గ్రుమ్మరుచున్న యీ । విజన విషమ శైల విపిన భూమి. 76 
ప్రతిపదార్థం: అబల!= ఓ కాంత!; ఎవ్వరిదానవు= ఎవరికి సంబంధించినదానివి; ఎఖుగన్‌+చెప్పుము; (క్రూర, వన, 
మృగములు, (క్రుమ్మరుచు+ఉన్న= క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న; ఈ, విజన, విషమ, శైల, విపిన, భూమిన్‌= ఈ 


మనుష్యులులేని ఎగుడుదిగుడు పర్వతారణ్య ప్రదేశంలో; ఇట్టు= ఈవిధంగా; ఏల= ఎందుకు; ఏకతంబు+అ= ఒంటరిగా; 
ఉన్నదానవు= ఉన్నావు. 


తాత్సర్యం: ఓ కాంతా! నీ వెవరో వివరంగా చెప్పుము. క్రూరమైన అడవిమృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో 
మనుష్యులు లేని ఎగుడుదిగుడు పర్వతారణ్య(ప్రదేశంలో ఈ విధంగా ఒంటరిగా ఎందు కున్నావు? 


క. అని పలుకుచున్న నృపనం । దనునకు మటుమాట యీక తామరసనిభా 
నన మేఘమధ్యసౌదా । మనివోలె నడంగె దృష్టిమార్గము గడవన్‌. 77 


ప్రతిపదార్థం: అని, పలుకుచు, ఉన్న; నృప, నందనునకు= రాజకుమారునికి; మణుమాట= సమాధానం; ఈక=ఇవ్వకుండా; 
తామరస, నిభ+ఆనన= పద్మవంటి ముఖం కల ఆ తపతి; మేఘ, మధ్య, సౌదామని, పోలెన్‌= మేఘాలమధ్య మెరపు తీగవలె; 
దృష్టిమాగ్గము= చూపు (ప్రసరించే (త్రోవ; కడవన్‌= దాటి; అడంగెన్‌= మాయమయింది. 


తాత్పర్యం: అని మాట్లాడుతున్న రాజకుమారునికి బదులు చెప్పకుండా పద్మంవంటి ముఖం కల ఆ తపతి 
మేఘాలమధ్య మెరపుతీగవలె కంటికి కన్పించకుండా మాయమైపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇ ట్లదృశ్యం బయిన యక్కన్యకం గానక మానవపతి మానరహితుం డయి మహీతలంబు పయిం బడి 
ప్రలాపించు చున్న, నాతని నబినవయౌవనవిభబ్రమోద్దాసితు నంగజాకారుం జూచి తపతి తానును 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


మదనబాణబాధిత యై, తన రూపంబు( జూపి మధురవచనంబుల ని ట్లేల మోహగతుండ వయి?' తని పలికిన, 
దానికి సంవరణుం డి ట్లనియె. 78 


ప్రతిపదార్థం: ఇట్టు+అదృశ్యంబు+అయిన= ఈ విధంగా అగుపడకుండ పోయిన; ఆ+కన్యకన్‌= ఆ కన్నెను; కానక= 
కనజాలక; మానవపతి= రాజు (సంవరణుడు); మానరహితుండు+అయి= అభిమానాన్ని కోల్పోయినవాడై; మహీతలంబు+ 
పయిన్‌+పడి= నేలమీదపడి; (ప్రలాపించుచున్నన్‌= ఏడ్చుచుండగా; ఆతనిన్‌= ఆ సంవరణుడిని; అభినవ యౌవన విభ్రమ+ 
ఉద్భాసితున్‌= సరిక్రొత్త యౌవన విలాసంచేత లెస్సగా (ప్రకాశించేవాడిని; అంగజ+ఆకారున్‌= మన్మథునివంటి ఆకారం కల 
వాడిని; చూచి; తపతి; తానును; మదన బాణ బాధిత, ఐ= మన్మథ బాణాలచేత బాధింపబడినదై; తన, రూపంబున్‌, చూపి= 
తన రూపాన్ని చూపి; మధుర, వచనంబులన్‌= తీయని మాటలతో; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు; మోహ, గతుండవు= 
మోహాన్ని పొందినవాడవు; అయితి(వి)= అయితివి; అని పలికినన్‌= అని పలుకగా; దానికిన్‌= ఆ తపతికి; సంవరణుండు= 
సంవరణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా ఆమె అదృశ్యమై పోగా, సంవరణుడు ఆమెను కనుగొనలేక అభిమానాన్ని కోల్పోయి, 
నేలమీద పడి దుఃఖించాడు. నవయౌవనవిలాసంతో ్రకాశించేవాడు, మన్మథాకారుడు అయిన అతడిని చూచి తపతి 
తానుకూడ మన్మథబాణాలచేత బాధింపబడిం దై, అతనియెదుట నిలిచి, తీయనిమాటలతో “ ఈ విధంగా 


ఎందుకు మోహం పొందావు? అని అడుగగా ఆమెతో సంవరణుడు ఇట్టా అన్నాడు. 
చ. ధరణి నతిప్రతాపబలదర్పములన్‌ విన నేన పెద్ద; నె 

వ్వరికిని మున్‌ భయంపడనివా(డ; భయార్తు(డ నైతి నిప్పు; పం 

కరుహదళాయతాక్షి! దయ గావుము నన్ను; భవన్నిమిత్త దు 

ర్టరతర పంచబాణహతి( బంచత. బొందకయుండునట్లుగన్‌. 79 
ప్రతిపదార్థం: వినన్‌= వినగా; ధరణిన్‌= భూమిమీద; అతి, ప్రతాప, బల, దర్పములన్‌= గొప్ప పరాక్రమంచేత, బలంచేత, 
గర్వం చేత; నేను+అ, పెద్దన్‌= నేనే పెద్దను; మున్‌= ఇదివరకు; ఎవ్వరికిని; భయంపడనివాండన్‌= ఎవ్వరికీ భయపడనివాడిని; 
ఇప్పుడు= ఇప్పుడు; భయ+ఆర్హుండన్‌+ఐతిన్‌= భయంచేత దుఃఖాన్ని పొందినవాడ నైనాను; పంకరుహ, దళ+ఆయత+లఅక్షి= 
పద్మపత్రాలవంటి విశాలా లయిన కన్నులు కలదానా; భవత్‌+నిమిత్త; దుర్భరతర, పంచబాణ, హతిన్‌= నీ కారణంగా భరింప 
సాధ్యం కాని మన్మథుని యొక్క దెబ్బచే; పంచతన్‌= మరణాన్ని; పొందక; ఉండునట్టుగన్‌= ఉండే విధంగా; దయన్‌= 
దయతో; కావుము= కాపాడుము. 
తాత్సర్యం: గొప్పబలగర్వపరా(క్రమాలలో ఈ భూమిమీద నేనే గొప్పవాడిని. ఇంతవరకు ఎవ్వరికీ భయపడనివాడిని; 
కాని ఇప్పుడు భయంతో బాధితుడ నయ్యాను. ఓ పద్మాక్షీ! నీ కారణంగా భరింపరాని మన్మథునిదెబ్బతో మరణం 
పొందకుండ, దయతో నన్ను రక్షింపుము. 


వ. 'నన్ను గాంధర్వవివాహంబున వరియింపు మనిన సంవరణునకు( దపతి యి ట్లనియె. 80 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; గాంధర్వ వివాహంబునన్‌= గాంధర్వ వివాహ పద్దతిలో; వరియింపుము= కోరి పెండ్డాడు; 
అనినన్‌= అని అడుగగా; సంవరణునకున్‌= సంవరణునికి; తపతి=తపతి; ఇట్టు= ఈ విధంగా; అనియె= అన్నది. 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 755 


తాత్సర్యం: 'నన్ను గాంధర్వవివాహపద్దతిలో పెండ్లి చేసికొను మని అడుగగా; సంవరుణునితో తపతి ఈ విధంగా 
పలికింది. 


విశేషం: గాంధర్వ వివాహాలు: వధూవరులు పరస్పరం (ప్రేమించుకొని పెద్దలతో అవసరం లేకుండా రహస్యంగా, అమం(త్రకంగా 
చేసికొనే వివాహం. వివాహాలు ఎనిమిది విధాలు. (1) (బ్రాహ్మం (2) దైవం (3) ఆర్షం (4) ప్రాజాపత్యం (5) రాక్షసం (6) 
ఆసురం (7) గాంధర్వం (8) పైశాచం (వివరాలకు చూడు. ఆది.4.55) 


క, భువనైకదీపకుం డగు । సవితృనకు( దనూజ; మటియు సావిత్రికి నే 

నవరజ, నవినయవర్ణిత; నవనీశ్వర! వినుము తపతి యను సురకన్యన్‌. 81 
ప్రతిపదార్థం: అవని+-ఈశ్వర= భూపతీ! సంవరణ మహారాజా! వినుము; ఏన్‌= నేను; భువన+ఏక, దీపకుండు, అగు= 
లోకాన్ని అంతటిని వెలిగించేవా డైన; సవితృనకున్‌= సూర్యునికి; తనూజన్‌= కూతురిని; మజియు; సావిత్రికిన్‌= సావిత్రికి; 


అవరజన్‌= తోబుట్టువును- చెల్లెలిని; అవినయ, వర్టితన్‌= అవినయంచేత విడువబడినదానిని - అనగా గర్వంలేనిదానిని; 
తపతి అను; సురకన్యన్‌= దేవకన్యను. 


తాత్పర్యం: ఓ రాజా! విను. లోకాన్ని వెలిగించే సూర్యునికూతురిని. సావిత్రికి చెల్లెలిని. గర్వం లేనిదానిని. తపతి 
అనే పేరుగల దేవకన్యను. 


వ. “నాయందు నీకుం బ్రియంబు గలదేని మదీయ జనకు నడుగుము; న న్నిచ్చు; నింతులకు స్వాతంత్ర్యంబు లేమి నీ 
వెటుంగుదువు గాదె! కావున ననవరతజపనియమప్రణిపాతంబుల నాదిత్యు నారాధింపు' మని చెప్పి తపతి 
యాదిత్యమందలంబున కరిగ; నంత సంవరణుండు మూర్ణాగతుం డయి పడియున్న నాతని యమాత్యుండు 
వచ్చి శీతలపరిషేచనంబు సేసిన మూర్చదేజి యమ్మహీపతి మహాభక్తి నప్పర్వతంబున నుండి సూర్యు 
నారాధించుచు. 82 

ప్రతిపదార్థం: నాయందున్‌= నాపై; నీకున్‌; ప్రియంబు= (పేమ; కలదు+ఏనిన్‌= ఉన్నచో; మదీయ, జనకున్‌= నాయొక్క 
తండ్రిని; అడుగుము; నన్నున్‌+ఇచ్చున్‌= నన్ను నీ కిచ్చి వివాహం చేస్తాడు; ఇంతులకున్‌; స్వాతం(త్యంబు, లేమి= స్వేచ్చలేకుండుట; 
నీవు; ఎఖుంగుదువుకాదె= తెలియుదువు కదా; కావునన్‌= కాబట్టి; అనవరత, జప, నియమ, (ప్రణిపాతంబులన్‌= ఎడతెగని 
జపాలచేత, నియమాలచేత, నమస్కారాలచేత; ఆదిత్యునిన్‌= సూర్యుడిని; ఆరాధింపుము= సేవింపుము; అని, చెప్పి; తపతి; 
ఆదిత్య, మండలమునకున్‌= సూర్యమండలానికి; అరిగెన్‌= వెళ్ళింది; అంతన్‌= తరువాత; సంవరణుండు; మూర్చా, గతుండు+ 
అయి= మూర్చపోయినవాడై; పడియున్నన్‌, ఆతని= ఆ సంవరణునియొక్క; అమాత్యుండు= మంత్రి; వచ్చి; శీతల, 
పరిషేచనంబు, చేసినన్‌= చల్లని నీళ్ళు చల్లగా; మూర్చ, తేరి= మూర్భనుండి తేరుకొని; ఆ+మహీపతి= ఆ రాజు (సంవరణుడు); 
మహా భక్తిన్‌= మిక్కిలి భక్తితో; ఆ+పర్వతంబునన్‌= ఆ కొండమీద; ఉండి= నివసించి; నూర్యున్‌= సూర్యుణ్ణి; 
ఆరాధించుచున్‌=సేవిస్తూ, 

తాత్పర్యం: 'నాపై నీకు (పేమ ఉంటే, మా తండ్రిని అడుగుము; న న్నిస్తాడు. (స్రీలకు స్వాతంత్ర్యం లే దని నీకు 

తెలుసుకదా! కనుక నిరంతరజపాలతో, నియమాలతో, నమస్కారాలతో సూర్యుడిని ఆరాధించుము” అని పలికి 

తపతి సూర్యమండలానికి వెళ్ళిపోయింది. తరువాత సంవరణుడు మూర్చపడి ఉండగా, అతనిమంతత్రి వచ్చి చల్లని 
నీటితో మూర్చతేర్చాడు. ఆ మహారాజు ఆ పర్వతంమీదనే ఉండి, మహాభక్తితో సూర్యుడిని ఆరాధించాడు. 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 
వసిష్టుడు తపతిని( గొనితెచ్చి సంవరణునకు వివాహంబు సేయించుట (సం.1-162-12) 


చ. ప్రతిహత రాగ కోపభయు. బంకరుహప్రభవప్రభావు దూ 

రితదురితున్‌ మునీశ్వరవరిష్టు వసిష్టమహామునిం బురో 

హెతు నతిభక్తితో( దల(చె; నిష్ట మెటింగి వసిష్టుండున్‌ సమా 

హెతమతి నేంగుదెంచి కనియెం బ్రభు సంవరణుం బ్రియంబునన్‌. 83 
ప్రతిపదార్థం: ప్రతిహత, రాగ, కోప, భయున్‌= నిరోధింపబడిన రాగం, కోపం, భయం కలవాడూ; పంకరుహ, (ప్రభవ, 
(ప్రభావున్‌= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునివంటి మహిమ కలవాడూ; దూరిత దురితున్‌= దూరం చేయబడిన పాపం 
కలవాడూ - అనగా ఏ పాపమూ చేయనివాడూ; ముని+ ఈశ్వర, వరిష్టున్‌= ముని(శ్రేష్టులలో ఉత్తముడైనవాడూ; అయిన; వసిష్ట, 
మహామునిన్‌= వసిష్ట మహర్షిని; పురోహితున్‌= తన పురోహితునిగా; అతి, భక్తితోన్‌= మిక్కిలి భక్తితో; తలణెన్‌= స్మరించాడు; 
ఇష్టము+ఎటింగి= అతని కోరికను తెలిసికొని; వసిష్టుండున్‌= వసిష్టుడుకూడా; సమాహిత, మతిన్‌= (ప్రసన్నమైన మనస్సుతో; 
ఏంగుదెంచి= వచ్చి; 'ప్రభున్‌; సంవరణున్‌= సంవరణుడిని; ప్రియంబునన్‌= (ప్రేమతో; కనియెన్‌= చూచాడు. 
తాత్సర్యం: రాగం, కోపం,భయం లేనివాడు బ్రహ్మదేవునితో సమానమైన ప్రభావం గలవాడు, పాపరహితుడు, 
మునిశ్వరశ్రేష్ణుడు, తమ పురోహితుడు అయిన వసిష్థమహామునిని సంవరణుడు మిక్కిలి భక్తితో స్మరించాడు. 
అతని కోరికను తెలిసికొని, ఆ మహాముని (ప్రసన్నమైన మనసుతో వచ్చి, ఆ ప్రభువును ప్రేమతో దర్శించాడు. 


వ. ఇట్లు దలంచిన పండ్రెం డగు దివసంబునకు వచ్చి వసిష్ణుం డవిరతవ్రతోపవాసకృశీభూతశరీరుం డయి యున్న 
సంవరణుం జూచి యాతండు తపనసుత యయిన తపతియందు బద్దానురాగుం డగుట తన యోగ దృష్టి నెటింగి. 

84 

ప్రతిపదార్థం: ఇట్లు; తలంచిన= స్మరించిన; పం[డైెండు+అగు= పన్నెండవది అయిన; దివసంబునకున్‌= రోజునకు; వచ్చి; 
వసిష్టుండు; అవిరత, (వ్రత+ఉపవాస, కృశీభూత, శరీరుండు+అయి= ఎడతెగని వ్రతోపవాసాలచేత బక్కచిక్కిన దేహం 
కలవాడై; ఉన్న, సంవరణున్‌= ఉండే సంవరుణ్ణి; చూచి; ఆతండు= ఆ సంవరణుడు; తపన, సుత, అయిన= సూర్యుని కూతు 


రైన; తపతి అందున్‌ = తపతిపై; బద్ద+అనురాగుండు+అగుటన్‌= కట్టివేయబడిన (పేమ కలవా డగుటను; తన, యోగదృష్టిన్‌= 
తన యోగదృష్టితో; ఎటింగి= తెలిసికొని. 


తాత్సర్యం: ఈ విధంగా సంవరణుడు తలచుకొన్న పన్నెండవ రోజున వసిష్టుడు వచ్చి, ఎడతెగని వ్రతోపవాసాలతో 
కృశించి ఉన్న అతడిని చూచి, అతడు సూర్యపుత్రిక అయిన తపతిపై గాఢమైన (ప్రేమ కలిగి ఉన్నా డని తన యోగ 
దృష్టితో తెలిసికొని. 
చ. జగదభివంద్యు. డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం 

బొగి నొనరింపగా నయుతయోజనముల్‌ చని లోకలోచనుం 

డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న 

త్యగణితవేదమంత్రముల నమ్మునినాథు( డతిప్రియంబునన్‌. 85 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 757 


ప్రతిపదార్థం: జగత్‌+అభివంద్యుండు= లోకంచేత నమస్కరింపదగినవాడు - వసిష్టుడు; ఆ, క్షణము+అ= అప్పటికప్పుడే; 
సమ్మతిన్‌= అంగీకారంతో; సంవరణ ప్రయోజనంబు= సంవరణునియొక్క పని; ఒగిన్‌= క్రమంగా; ఒనరింపంగాన్‌= చేయటానికి; 
అయుత; యోజనముల్‌= పదివేల ఆమడలదూరం; చని= వెళ్ళి; లోక, లోచనుండు+అగు= లోకాలకు కన్నైనవాడగు; దిన, 
నాథున్‌= పగటికి ప్రభు వైనవాడిని; ఆతత, సహ(స్రకరున్‌= విస్తారమైన వేయికిరణాలు కలవాడిని; కని= చూచి; ఆ+మునినాథు6 
డు= ఆ మునిశ్రేష్టుడైన, వసిష్టుడు; అతి+ప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; అతి+అగణిత, వేదమం(త్రములన్‌= లెక్కలేనన్ని 
వేదమం(త్రాలతో; సంస్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


తాత్సర్యం: జగత్పూజ్యుడైన వసిష్టమహాముని అప్పటి కప్పుడే సంవరణునికోర్కె తీర్చటానికి అంగీకరించి పదివేల 
ఆమడలు పయనించి, లోకాలకు కన్నెనవాడు, పగటికి (ప్రభువు, విస్తారమైన వేయికిరణాలు కలవాడు అయిన 
సూర్యుడిని చూచి మిక్కిలి ప్రీతితో అనేకవేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. 


వ. సూర్యుండును వసిష్టమహాముని నతిగౌరవంబున సంభావించి 'భవదాగమన ప్రయోజనంబు సెప్ప' మనిన వసిష్టుం 
డి ట్లనియె. 86 

ప్రతిపదార్థం: సూర్యుండును= సూర్యుడుకూడ; వసిష్టమహామునిన్‌= వసిష్టమహర్షిని; అతి, గౌరవంబునన్‌= మిక్కిలిగౌరవంతో; 

సంభావించి= పూజించి; భవత్‌+ఆగమన, ప్రయోజనంబు= మీరు వచ్చిన పని; చెప్పుము+అనినన్‌= చెప్పండి అనగా; 

వసిష్టుండు= వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: సూర్యుడుకూడ వసిష్టమహర్షిని మిక్కిలి మర్యాదతో పూజించి 'మీ రాకకు కారణ మేమి? చెప్పం” డని 

వసిష్టుణ్ణి అడిగాడు. అపుడు వసిష్టుడు ఈ విధంగా అన్నాడు. 


(ఈక 


'అలఘుండు పౌరవకులశేఖరుండు సం । వరణు( డన్వా( డనవరత కీర్తి 
విదితుండు ధర్మార్థవిదు(డు నీ పుత్రికి । నగణిత గుణముల దగు వరుండు 
గావున నతనికి దేవిగా దపతి నీ | వలయు! గూంతులం గన్నఫలము దగిన 
వరులకు సద్ధర్మచరితుల కీం గాన్స । కాదె!” నావుడు సూర్యు డాదరించి 


ఆ. 'వరుయడు రాజవంశకరు(డు సంవరణుండ | యనుగుణుండు దీని” కని కరంబు 
గారవమున నిచ్చి యా బుషితోడం బు । త్తెంచె. దపతిం గురుకులాంచితునకు. 87 


ప్రతిపదార్థం: అలఘుండు= తక్కువవాడు కానివాడు - అనగా గొప్పవాడు; పౌరవ, కులశేఖరుండు= పూరువుయొక్క 
వంశానికి శిరోభూషణమైనవాడు; సంవరణుండు; అన్‌+వాండు= అనేవాడు; అనవరత; కీర్తి విదితుండు= ఎల్లప్పుడు కీర్తిచేత 
తెలియబడిన వాడు - అనగా కీర్తిచేత ప్రసిద్దుడు; ధర్మ+అర్థ, విదుండు= ధర్మార్థాలను తెలిసినవాడు; నీ పుత్రికిన్‌= 
నీకుమార్తెకు; అగణిత, గుణములన్‌= లెక్కలేనన్ని సుగుణాలచేత; తగు, వరుండు= తగిన భర్త; కావునన్‌; తపతిన్‌; అతనికిన్‌, 
దేవికాన్‌= అతనికి భార్యగా; ఈవలయున్‌= ఇయ్యవలసింది; కూతులన్‌= కుమార్తెల్ని; కన్న= కనినందులకు; ఫలము= 
ఫలితము; తగిన, వరులకున్‌= యోగ్యులైనవరులకు; సత్‌+ధర్మ, చరితులకున్‌= చక్కని ధర్మంతో కూడిన నడవడి కలవారికి; 
ఈన్‌+కాన్సు+అ కాదె= ఇవ్వగలగటమే కదా!; నావుడు= అని అనగా; సూర్యుండు; ఆదరించి; దీనికిన్‌= ఈ తపతికి; వరు 
డు= భర్త (కోరదగినవాడు); రాజవంశకరుండు= సంతానంవలన చం(ద్రవంశాన్ని నిలిపేవాడు; సంవరణుండు+అ= సంవరణుడే; 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుగుణుండు= తగిన గుణాలు కలవాడు; అని= అని తలచి; కరంబు= మిక్కిలి; గౌరవమునన్‌= (ప్రేమతో; తపతిన్‌; కురు, 
కుల+అంచితునకున్‌= కురుకులంచేత పూజింపబడేవానికి; ఇచ్చి; ఆ బుషితోడన్‌= ఆ బుషివెంట; పుత్తెంచెన్‌= పంపాడు. 


తాత్సర్యం: 'గొప్పవాడు, పూరువుయొక్క వంశానికి శిరోభూషణమైనవాడు, ఎల్లప్పుడు కీర్తిచేత ప్రసిద్దుడు, ధర్మార్జాలు 
తెలిసినవాడు అయిన సంవరణుడు అనేకసద్గుణాలచేత నీపుత్రికకు తగినవరుడు. కనుక అతనికి భార్యగా తపతిని 
ఇవ్వాలి. కుమార్తెలను కన్నందుకు ఫలం -ధర్మబద్దమైన నడవడిగల తగినవరులకు ఇవ్వగలగటమే కదా!” అని 
పల్కగా, సూర్యుడు వసిష్టునిమాట ఆదరించి, 'చంద్రవంశాన్ని నిలిపేవాడైన సంవరణుడే ఈమెకు తగిన వరు డని 
- మిక్కిలిప్రీతితో, కురుకులంచేత పూజింపబడే అతనికి తపతి నిచ్చి ఆ బుషివెంట సాగనంపాడు. 


వ. ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయటువదినాలుగు యోజనంబులు పజచు నాదిత్యురథంబుతో నశ్రమంబున 
నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్టుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు 
సేయించె.; గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; 
బిట్లు సంవరణుండు దపతి వివాహంబయి. 88 


ప్రతిపదార్థం: ఇట్టు+ ఒక్క, నిమిషంబునన్‌; మున్నూట అరువది నాలుగు యోజనంబులు; పజచు= పరుగెత్తు; ఆదిత్యు 
రథంబుతోన్‌= సూర్యునియొక్క రథంతో; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా; అరిగి= వెళ్ళి; తపన, దత్త, అయిన= సూర్యునిచే 
ఇవ్వబడినదైన; తపతిన్‌; తోడ్కొనివచ్చి= తీసికొనివచ్చి; వసిష్టుండు; విధివంతంబుగాన్‌= శాస్త్రపద్దతిగా; సంవరణునకున్‌, 
తపతిన్‌, వివాహంబు; చేయించెన్‌, కావునన్‌; మహత్‌+ఆత్ములు+ఐన= మహనీయులైన; పురోహితులన్‌; పడసిన= పొందిన; 
రాజులకున్‌; అభీష్టంబులు+అయిన= కోరబడినవైన; శుభంబులు+అగుట; నిశ్చయంబు; ఇట్లు; సంవరణుండు; తపతిన్‌; 


వివాహంబు+అయి= పెండి నపికొని. 


తాత్సర్యం: ఈ విధంగా, నిముషానికి మూడువందల అరవైనాలుగు ఆమడలు పరుగెత్తే సూర్యుని రథంతోపాటు 
శ్రమలేకుండ వెళ్ళి, అత డిచ్చిన తపతిని తనవెంట తీసికొనివచ్చి, వసిష్టుడు శా(స్రోక్తంగా తపతీసంవరణులకు 
వివాహం జరిపించాడు. అందుచేత మహాత్ములైన పురోహితులను పొందినరాజులకు కోరుకొన్న శుభాలు కలగటం 
నిశ్చయం. ఈ విధంగా సంవరణుడు తపతిని వివాహం చేసికొని. 


క. ఆ తరుణియందు. జేతో | జాత సుఖప్రీతి( దగిలి శైలాటవులన్‌ 
వీతన్ఫపకార్యధర్మ । వ్రాతుం డయి పదియురెండువర్షము లుందెన్‌. 89 


ప్రతిపదార్థం: ఆ, తరుణియందున్‌= ఆ కాంతయందు; చేతోజాత; సుఖ(ప్రీతిన్‌= మన్మథ సుఖట్రీతితో; తగిలి= తగులుకొని, 
ఆసక్తి కలిగి; వీత, నృపకార్య ధర్మవ్రాతుండు+అయి= వదలిన రాచకార్య ధర్మసమూహం కలవాడై; శైల+అటవులన్‌= 
కొండలందు, అడవులందు; పదియు, రెండు, వర్షములు= పండ్రెండేండ్డు; ఉండెన్‌. 


తాత్సర్యం: మన్మథసుఖ ప్రీతితో ఆ తపతితోనే కాపురం చేస్తూ, రాచకార్యాలను, ధర్మాలను వదలి పన్నెండేళ్లు 
కొండలలో, అడవులలో ఉండిపోయాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 759 


వ. 'దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెటింగి వసిష్ణుండు శాంతికపాష్టికవిధు లొనరించి, సంవరణుం 
దోడ్కొని హస్తినాపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె; ననావృష్టి దోషంబునుం బాసె; నంత 
సంవరణునకు( దపతికిం దాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టె, నది మొదలుగా మీరును దాపత్యుల రయితి' 
రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె. 90 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అందువలన; మహీ, తలంబునకున్‌= భూమండలానికి; అనావృష్టి, అయినన్‌= వానలేమి 
ఏర్పడగా; ఎజీంగి= తెలిసికొని; వసిష్టుండు; శాంతి, పౌష్టిక, విధులు= శాంతికములు, పౌష్టికములు అయిన వేదకర్మలను; 
ఒనరించి= చేసి; సంవరణున్‌= సంవరణుని; తోడ్కొని= తీసికొని; హస్తినాపురంబునకున్‌= హస్తినాపురానికి; అరిగినన్‌= వెళ్ళగా; 
అఖిల= సమస్త; (ప్రజకున్‌= జనులకు; అనురాగంబు+అయ్యెన్‌= ప్రీతికలిగింది; అనావృష్టి, దోషంబునున్‌= వానలేమి లోపంకూడ; 
పాసెన్‌= తొలగింది; అంతన్‌= అటు; సంవరణునకున్‌, తపతికిన్‌; తాపత్యుండు+ఐ= తపతి కుమారు డై; వంశకరుండు= 
సంతానం వలన వంశాన్ని నిలిపేవాడేకాక వంశానికి పేరు తెచ్చేవాడు; కురుండు= కురువు; పుట్టెన్‌; అది, మొదలుగాన్‌= 
ఆనాటి నుండి; మీరును; తాపత్యులరు= తపతి సంతానమైనవారు; అయితిరి; అని, = ఆ విధంగా; గంధర్వుండు; చెప్పినన్‌= 
చెప్పగా; అర్జునుండు; వెండియున్‌, మరలా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'దానివలన భూమండలంలో అనావృష్టి ఏర్పడగా, అది తెలిసికొని వసిష్టుడు శాంతిక, పౌష్టిక, వైదిక 
(క్రియలు చేసి, సంవరణుడిని తనవెంట పిలిచికొని హస్తినాపురానికి వెళ్ళాడు. ప్రజలంతా ఆనందించారు. అనావృష్టి 
తొలగింది. తరువాత సంవరణుడిని తనవెంట పిలిచికొని హస్తినాపురానికి వెళ్ళాడు. ప్రజ లంతా ఆనందించారు. 
అనావృష్టి తొలగింది. తరువాత సంవరణునికి, తపతికి వంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుండి మీరు 
కూడా తాపత్యు లయ్యారు, అని గంధర్వుడు చెప్పగా, అర్జునుడు మరల ఇట్లా అన్నాడు. 


విశేషం: 'హిమకరుందొట్టి పూరుభరతేశకురుప్రభుపాండుభూపతుల్‌ | క్రమమున వంశకర్త లన(గా మహినొప్పిని (1.14) 
చంద్ర వంశంలోని వంశకర్తల చరిత్రలు పాండవుల చరిత్రకంటె ముందు చెప్పటం మహాభారతంలో కాలక్రమంలో చెప్పే 
కథాకథనశిల్పం. భరతుని తరువాత కురుమహారాజు జననం చెప్పి ఉండవలసింది. కాని, అంగారపర్గునికథలో పాండవులు 
- కౌరవు లనేకాదు, తాపత్యులు అనికూడా వాళ్ళు పిలువబడతా రనే అంశం చెప్పువలసివచ్చినప్పుడు కురుజన్మవృత్తాంతం 
చెప్పటం జరిగింది. ఇది కార్యకారణసంబద్దమైన కథాకథనపద్దతి. చంద్రవంశంలోని రాజులను వంశకర్తలపేర్లతో (అంటే వారి 
సంతాన మని) పిలిచే పద్దతి ఉన్నది. అంటే - పాండవులనుకూడా పౌరవు లనీ, భారతు లనీ, కౌరవు లనీ పిలుస్తారు. 
ఇంతేకాక - వంశకర్తల భార్యల పేర్లతో (వారిసంతాన మని) పిలిచే సంప్రదాయంకూడా ఉన్నది. అటువంటి విశిష్ట గౌరవం 
ఇద్దరు ముగ్గురికి మాత్రమే దక్కింది. అందులో ముఖ్యులు, తపతి, కుంతి, సత్యవతి. పాండవులను 'తాపత్యు'లని అంగారపర్జుడు 
కావా లనే పేర్కొన్నాడు. తీగలాగితే డొంకంతా కదలినట్టు 'మేము తాపత్యుల మె ట్లయ్యాం?' అన్న ప్రశ్నతో తపతీసంవరణోపా 
ఖ్యానం అంతా చెప్పాడు అయితే ఈ కథ వంశకథమాత్రమే కాదు; మరేవంశకర్తజీవితంలోనూ కనపడని పురోహిత 
మాహాత్య్యాన్ని చెప్పేకథ. సంవరణమహారాజువలె పాండవులుకూడా పురోహితపురస్సరులై ఉండా లని అంగారపర్గునిహితబోధ. 
పురోహితునివలన హితం కలిగిన వంశకర్తకథ విన్న తరువాత, ఆ పురోహితుడైన వసిష్టునిమహత్యాన్నిగురించి అర్జునుడు 
తెలిసికొనగోరటం సహజం. ఒక కథలోనుండి మరొక కథ సహజంగా ఉద్భవించే కథాకథన శిల్పం ఇది. నన్నయగారి 
ప్రసన్నకథాకవితార్థయుక్తికి అత్యంత సహజంగా ఆవిష్కరించిన కథార్థాలు ఈ ఘట్టంలోనే ఉన్నాయి. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. నుతముగ నస్మత్ముల భూ । పతులకు నాద్యులకు. బుణ్యభాగులకు. బురో 

హితు( డయిన వసిష్ట మహా! తృతం జెప్పము విన(గ వలతు మది నేర్పడ(గన్‌. 91 
ప్రతిపదార్థం: నుతముగన్‌= కొనియాడదగినట్టుగా; అస్మత్‌+కుల, భూపతులకున్‌= నా (మా) యొక్క వంశమందలి 
రాజులకు; ఆద్యులకున్‌= మొదటివారలకు; పుణ్యభాగులకున్‌= పుణ్యదంపతులకు; పురోహితు(డు+అయిన= పురోహితుడు 
అయిన; వసిష్ట వసిష్టునియొక్క; మహా+ఆత్మతన్‌= మహిమను; మదిన్‌= మనస్సునందు; ఏర్పడంగన్‌= చెప్పుము; వినం 
గన్‌+వలతున్‌= వినటానికి, కోరుకొంటాను. 
తాత్సర్యం: మా వంశంలో మొదటివారు, పుణ్యాత్ములు అయిన ప్రభువులకు పురోహితుడుగా (ప్రశంస లందుకొన్న 
వసిష్టులవారి మహిమను మనసుకు వచ్చే విధంగా స్పష్టంగా వినా లని ఉన్నది; తెలియజేయండి. 


వ. అనిన గంధర్వుం డి ట్లనియె. 92 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; గంధర్వుండు= అంగారపర్గు డనే గంధర్వరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అని అనగా గంధర్వుడైన అంగారపర్గ్షుడు ఈ విధంగా అన్నాడు. 


క. ధృతి నెవ్వని నేని పురో । హితుగా( బుణ్యమున( బడసి యిక్ష్వాకుకులో 
దితు లైన పతులు రాజ్యో - నృతి నొప్పం జేసి రుర్వి నానాక్రతువుల్‌. 93 
ప్రతిపదార్థం: ఇక్ష్వాకు, కుల+ఉదితులు+అయిన= ఇక్షాకువంశంలో జన్మించిన; పతులు= రాజులు; ధృతిన్‌= సంతోషంతో; 


ఎవ్వనిన్‌+ఏని= ఎవరినైతే; పురోహితు(గాన్‌= పురోహితునిగా; పుణ్యమునన్‌= పుణ్యంచేత; పడసి= పొంది; ఉర్విన్‌= భూమిమీద; 
రాజ్య+ఉన్నతిన్‌= రాజ్యముయొక్క గొప్పతనం; ఒప్పన్‌= ్రకాశింపగా; నానా, (క్రతువుల్‌= అనేకవిధా లైన యజ్ఞాలు; చేసిరి. 


తాత్పర్యం: ఇక్ష్వాకువంశరాజులు పుణ్యవశంచేత ఎవరిని పురోహితునిగా పొంది, రాజ్యగౌరవం ప్రకాశించగా, 
భూమిమీద పెక్కువిధా లైన యజ్ఞాలు చేశారో. 


క. బలమటి కామక్రోధం । బులు రెండు జయింపంబడి తపోవీర్య బలం 

బుల6 జేసి చేయునవి ని । చ్చలు నెవ్వనియేని పాద సంవాహంబుల్‌. 94 
ప్రతిపదార్థం: నిచ్చలున్‌= ఎల్లప్పుడు; ఎవ్వని+ఏని= ఎవరియొక్క; పాద, సంవాహంబుల్‌= పాదాలు ఒత్తుటలు; బలము+అటీ= 
బలం నశించి; కామ, (క్రోధంబులు= కామము, (క్రోధము; రెండు= రెండూ; జయింపన్‌+పడి= జయింపబడి; తపోవీర్య 
బలంబులన్‌+చేసి= తపముయొక్క (ప్రభవాతిశయంవలన; చేయునని. 
తాత్సర్యం: ఎల్లప్పుడు ఎవరి పాద సంవాహనం చేస్తే కామ(క్రోధాలు రెండూ బలహీనాలై జయింపబడి, తపస్సు 
యొక్క ప్రభావాతిశయాలచేత చేసే పను లౌతాయో. 


విశేషం: తపళ్ళక్తియొక్క బలంచేత, కామ(క్రోధాలు బలహీనమై జయింపబడి నిత్యం ఎవ్వరి పాదసంవాహాలను చేస్తాయో - 
అంటే ఎవరికి అధీనాలు అవుతాయో అనికూడా చెప్పవచ్చును. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 761 


“శమహీను( డైన విశ్వామిత్రు చేసిన । యపకారమున( జేసి యాత్మసుతులు 
యమసదనంబున కరిగిన, వారల । దనతపోవీర్యసత్త్వముల పేర్మి( 
గ్రమ్మణింపంగ శక్తి కలిగియు, వేల న । య్యంబుధి గడవనియట్ల శాంతు( 
డయి యెవ్వ(డేని కృతాంతకు( గడవంగ । నొల్లండ, యట్టి యత్యుగ్రతేజుం 


(ఈక 


ఆ. డగు వసిష్టముని మహాత్మతం జెప్ప నా; యలవియయ్య'! యనిన నవ్వసిష్ట 
గాధిసుతుల కేమికారణంబున నిట్టి । వైర మయ్యె నెజుంగ వలతు దీని. 95 


ప్రతిపదార్థం: శమ, హీనుండు+ఐన= శాంతం లేనివాడైన; విశ్వామి(త్రు, చేసిన= విశ్వామిత్రుడు చేసిన; అపకారమునన్‌+చేసి= 
అపకారంవలన; ఆత్మసుతులు = తన కుమారులు; యమ, సదనంబునకున్‌=యముని ఇంటికి; అరిగినన్‌= వెళ్ళగా; 
వారలన్‌= వాళ్ళను; తన, తపోవీర్య, సత్త్యముల, పేర్మిన్‌= తనతపస్సుయొక్క (ప్రభావబలాల అతిశయంతో; (క్రమ్మణింప(గన్‌= 
మరలించటానికి; శక్తి కలిగియున్‌= బలము ఉండియు; వేలన్‌= చెలియలికట్టను; ఆ+అంబుధి= ఆ సముద్రం; కడవని, 
అట్టు+అ= దాటనివిధంగానే; శాంతుండు+అయి= శాంతం కలవాడై; ఎవ్వండు+ఏని= ఎవరైనా; కృత+అంతకున్‌= 
యమధర్మరాజును; కడవంగన్‌= దాటివెళ్ళడానికి; ఒల్లండు+అ= ఇష్టపడడో; అట్టి; అతి+ఉ(గ్ర, తేజుండు= అటువంటి మిక్కిలి 
భయంకరమైన తేజస్సు కలవాడు; అగు, వసిష్థముని; మహత్‌+ఆత్మతన్‌=మహానుభావతను; చెప్పన్‌= చెప్పటానికి; నా, అలవి, 
అయ్య!= నాకు సాధ్య మౌతుందటయ్యా!; అనినన్‌= అని అనగా; ఆ+వసిస్ట్ర గాధిసుతులకున్‌= ఆ వసిష్టవిశ్యామిత్రులకు; 
ఏమి, కారణంబునన్‌= ఎందువల్ల; ఇట్టి, వైరము+అయ్యెన్‌= శత్రుత్వం కలిగిందో; దీనిన్‌= దీనిని; ఎజుంగన్‌ వలతున్‌= 
తెలిసికొనగోరుతున్నాను. 


తాత్పర్యం: శాంతస్వభావం లేని విశ్వామిత్రుడు చేసిన అపకారంవలన, తనకుమారులు యమలోకానికి వెళ్లగా, 
వాళ్ళను తనతపః[ప్రభావంతో మరలించటానికి సమర్భు డై ఉండికూడ, చెలియలికట్టను సముద్రం దాటనట్టే, 
శాంతుడై, యమధర్మరాజును అతిక్రమించటానికి ఎవరు ఇష్టపడలేదో - అట్లాంటి మహాభయంకరమైన తేజస్సు కల 
వసిష్థమహాముని మహిమను చెప్పటం నా తరమా? అని గంధర్వుడు పల్కగా 'ఆ వసిష్ట విశ్వామిత్రులకు ఏ 
కారణంచేత ఇటువంటివైరం ఏర్పడిందో వినగోరుతున్నాను”. 


విశేషం: అలం: ఉపమ. 
అంగారపరు(డు అర్హునునకు వసిష్టుమహిమ చెప్పుట (సం.1-165-2) 
ac) జ 

వ. చెప్పమని యర్జునుం డడిగిన గంధర్వుం డి ట్లని చెప్పె( దొల్లి కన్యాకుబ్దంబున గాధిపు తుండు విశ్వామిత్రుం 
డనురాజు నిరమిత్రంబుగా ధాత్రి నేలుచు, నొక్కనాండు మృగయార్థం బరిగి, యపారబలసమేతుం డయి 
ఘోరారణ్యంబున గ్రుమ్మరి, వడంబడి కడు డస్సి వసిష్టునాశ్రమం బాశ్రయించిన, నమ్మునివరుండు విశ్వామిత్రు 
నతిప్రీతిం బూజించి, వానికిని వానిసేనకు నభిమతంబు లైన యాహారంబులు గురియ నందిని యను తన 
హోమధేనువుంబంచిన నదియు. 96 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: చెప్పుము+అని; అర్జునుండు; అడిగినన్‌; గంధర్వుండు= అంగారపర్గుడు; ఇట్టు+అని; చెప్పెన్‌; తొల్లి= 
పూర్వం; కన్యాకుబ్బ్దంబునన్‌= కన్యాకుబ్బంలో; గాధిపుత్రుండు= గాధియొక్క కుమారుడు; విశ్వామిత్రుండు+అను; రాజు; 
నిర్‌+అమిత్రంబుగాన్‌= శత్రువులు లేకుండ; ధా(త్రిన్‌= భూమిని; ఏలుచున్‌= పాలిస్తూ; ఒక్కనాండు; మృగయా+అర్థంబు= 
వేటకొరకు; అరిగి= వెళ్ళి; అపార, బల, సమేతుండు+అయి= అంతులేని సైన్యంతో కూడినవాడై; ఘోర+అరణ్యంబునన్‌= 
భయంకరమైన అడవియందు; (క్రుమ్మరి= తిరిగి; వడన్‌+పడి= తాపం పొంది; కడున్‌, డస్సి= మిక్కిలి అలసి; వసిష్టు+ఆ(శ్రమంబు= 
వసిష్టునియొక్క ఆ(శ్రమాన్ని; ఆశ్రయించినన్‌= (విశ్రాంతికొరకు) చేరగా; ఆ+ముని, వరుండు= ఆ మునిశ్రేష్టుడు; విశ్యామిత్రున్‌= 
విశ్వామిత్రుని; అతి, (ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; పూజించి; వానికిని = అతనికి; వాని, సేనకున్‌= అతని సైన్యానికి; 
అభిమతంబులు+ఐన= ఇష్టములైన; ఆహారంబులు= భోజనాలు; కురియన్‌= వర్షించుటకై; నందిని; అను, హోమ, ధేనువున్‌; 
పంచినన్‌= ఆజ్ఞాపించగా; అదియున్‌= ఆ ధేనువు. 


తాత్సర్యం: చెప్పవలసిం దని అర్జునుడు అడుగగా, గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం కన్యాకుబ్దంలో 
గాధికుమారుడు, విశ్వామిత్రుడు అనే రాజు, శత్రువులు లేకుండా భూమిని పరిపాలించాడు. అతడు ఒకనాడు వేట 
కొరకు అపారమైన సైన్యంతో వెళ్ళి, భయంకరమైన అరణ్యంలో తిరిగి, తాపం పొంది, మిక్కిలి అలసి, విశ్రాంతికొరకు 
వసిష్టుని ఆశ్రమం చేరాడు. ఆ మునిశ్రేష్టుడు విశ్వామిత్రుడిని మిక్కిలిప్రేమతో పూజించి, అతనికీ, అతనిసేనకూఇష్ట 
మైన ఆహారపదార్థాలు సమృద్దిగా అందజేయటానికి 'నందిని' అనే తన హోమధేనువును ఆజ్ఞాపించాడు. అప్పు డది. 


క, ఘృతనదులును, నోదన ప । ర్వతములు, దధి కుల్యములు, నవారిత రసపూ 
రిత బహువిధోపదంశో । న్నత పుంజంబులును దత్‌క్షణంబునం గురిసెన్‌. 97 


ప్రతిపదార్థం: ఘృత, నదులునున్‌= నేతి నదులూ; ఓదన పర్వతములు= అన్నపు కొండలూ; దధి కుల్యములున్‌= పెరుగు 
కాలువలూ; అవారిత, రసపూరిత, బహువిధ, ఉపదంశ+ఉన్నత, పుంజములును= ఆపుటకు సాధ్యం కాని రసంతో నిండిన 
అనేకవిధాలైన ఊరుగాయలయొక్క గొప్పరాసులూ; తద్‌+క్షణంబునన్‌= ఆ క్షణంలోనే; కురిసెన్‌= కురిపించింది. 


తాత్సర్యం: నేతినదులను, అన్నపు కొండలను, పెరుగుకాల్వలను, ఎడతెరపి లేని రసంతో నిండిన అనేక విధాలైన 
గొప్ప ఊరుగాయల రాసులను అప్పటి కప్పుడే వర్షించింది. 
వ. ఇట్లు చతుర్విధాహారంబుల నందటిం దృప్తులం జేసె యున్న యా నందినిం జూచి విశ్వామిత్రుండు విస్మితుం డయి 


యాత్మగతంబున. 98 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చతుర్విధ+ఆహారంబులన్‌= నాలుగురకాలైన ఆహారపదార్థాలతో; అందజన్‌= అందరినీ; 
తృప్తలన్‌+చేసి= సంతృప్తి కలిగించి; ఉన్న+ఆ; నందినిన్‌= ఆ నందినీ ధేనువును; చూచి; విశ్వామిత్రుండు; విస్మితుండు+అయి= 
ఆశ్చర్యపడినవాడై; ఆత్మ, గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: ఈ విధంగా భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యా లనే నాలుగువిధాలైన ఆహారపదార్థాలతో అందరినీ తృప్తిపరచి 
ఉన్న ఆ నందినీధేనువును చూచి, విశ్వామిత్రుడు ఆశ్చర్యపడి, తన మనస్సులో. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 763 


మధ్యాక్కర. 

మృదురోమములును, శంకునిభకర్ణముల్‌, మెత్తని వలుంద 

పొదుగును, నిడుదచన్నులును గుజబుచలై పొలుచు కొమ్ములును, 

సదమలశరదిందుశంఖనిభ మైన చాయయు. గలుగు 

మొద విది నిధి చేరినట్లు చేరె నిమ్మునికి. బుణ్యమున. 99 
ప్రతిపదార్థం: మృదురోమములును= మృదువైన వెండ్రుకలూ; శంకు, నిభ, కర్లముల్‌= బాణాగ్రాలతో సమానమైన చెవులూ; 
మెత్తని, వలుద, పొదుగును= మెత్తని పెద్దదియైన పొదుగును; నిడుద, చన్నులును= పొడవైన చన్నులూ; కుజచలు+ఐ= 
పొట్టివై; పొలుచు= ఒప్పు; కొమ్ములును= కొమ్ములూ; సత్‌+అమల, శరద్‌+ఇందు, శంఖ, నిభము+ఐన= నిర్మలమైన 


శరత్కాల చంద్రునితో, శంఖంతో సమానమైన; చాయయున్‌= రంగును; కలుగు=కలిగిన; మొదవు= పాడి ఆవు; ఇది; నిధి= 
ధనపు పాతర; చేరినట్టు= చేరిన విధంగా; పుణ్యమునన్‌= పుణ్యంచేత; ఈ+మునికిన్‌= ఈ వసిష్టమహామునికి; చేరెన్‌. 


తాత్సర్యం: మెత్తని వెండ్రుకలు, బాణా(గ్రాలవంటి చెవులు, మెత్తని పెద్దపాదుగు, పొడవైన చన్నులు, ఒప్పిదమయిన 
పొట్టి కొమ్ములు; నిర్మలమైన శరత్కాల చంద్రునితో; శంఖంతో సమానమైన రంగు కల ఈ పాడిఆవు పెన్నిధి 
చేరినట్లు పుణ్యంవలన ఈ వసిష్టమహామునిని చేరింది. 


విశేషం: అలం: ఉపమ. చంద్రునిలో మచ్చ ఉంటుంది. హోమధేనువు నందిని రంగు ఏ మాత్రం మచ్చలేని తెలుపు - అని 
తెలపటానికి సదమలశరదిందుశంఖనిభమైన చాయ అనటం జరిగింది. నన్నయ ఈ ఆశ్యాసంలో అయిదు మధ్యాక్కరలను 
వాడాడు. అందులో ఇది మొదటిది. ఆదిపర్వంలో ఎక్కువ సంఖ్యలో మధ్యాక్కరలు వాడిన ఆశ్వాసం ఇదే. (సంపా.) 


వ. అని పెద్దయుం బ్రొద్దు చింతించి తత్‌పరిగ్రహకుతూహలహృదయుం డయి విశ్వామిత్రుండు 
వసిష్టున కి ట్లనియె. 100 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి; తద్‌+పరి[గ్రహ, కుతూహల, 


హృదయుండు+అయి= దానిని తీసికొనటంలో ఉబలాటపడే హృదయం కలవాడై; విశ్వామి(త్రుండు; వసిష్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చాలాసేపు ఆలోచించి ఆ ఆవును తీసికొనాలనే ఉబలాటపడే హృదయంతో విశ్వామిత్రుడు 
వసిష్టునితో ఈ విధంగా అన్నాడు. 


తే. దీనికంటెను నొప్పెడి వాని నొక్క। లక్ష మొదవుల నిచ్చెద నక్షయముగ 
రాజ్యమయిన నిచ్చెద జగత్పూజ్య! నాకు । నిమ్ము నీ హోమధేనువు నెమ్మితోడ. 101 
ప్రతిపదార్థం: జగత్‌+పూజ్య!= లోకంచేత పూజింపదగినవాడా!; దీని కంటెను; ఒప్పెడి, వానిన్‌= బాగున్నవాటిని; ఒక్క లక్ష, 


మొదవులన్‌= పాడి ఆవులను; అక్షయముగన్‌= తరుగకుండ; ఇచ్చెదన్‌; రాజ్యము+అయినన్‌; ఇచ్చెదన్‌; నాకున్‌; నీ, హోమధేనువు; 
నెమ్మితోడన్‌= ప్రీతితో; ఇమ్ము= నీ యొక్క హోమధేనువును ఇష్టంతో ఈయవలసింది. 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ప్రపంచంచేత పూజలు పొందదగిన ఓ వసిష్టమహర్షీ! దీనికంటె బాగున్న ఒక లక్షపాడిఆవులను 
తరుగులేకుండా నీ కిస్తాను. రాజ్యమైనా ఇస్తాను. ప్రీతితో నీ హోమధేనువును నా కిమ్ము. 


చ. అనిన వసిష్ణు( డి ట్లనియె; 'నంత ధనంబును నట్టి రాజ్యముం 
గొననగు నయ్య యిచ్చిడిపెకుటికి? నీ కిది యేల? యేను దీ 
నన పితృ్ళదేవతాతిథిజనంబుల( దృహ్తుల( జేయుచుండుదున్‌; 
జననుత! దీని బ్రోచుటయ చాలు దపస్వుల కేల సంపదల్‌?” 102 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌; ఈ+చిడిపి, కుజ్జికిన్‌= ఈ చిన్న ఆవునకు; అంత, 
ధనంబునున్‌= అంత అధికధనాన్ని; అట్టి; రాజ్యమున్‌; కొనన్‌+అగునయ్య= తీసికొనవచ్చునా; నీకున్‌; ఇది; ఏల?= ఇది 
ఎందుకు; ఏను; దీనన్‌+అ= నేను ఈ ఆవుచేతనే; పితృదేవతా+అతిథి, జనంబులన్‌= పితృదేవతలను, అతిథులను; 
తృప్తులను= తృప్తి పొందినవారిగా; చేయుచున్‌+ఉండుదున్‌= చేస్తూ ఉంటాను; జన, నుత!= జనులచే పొగడబడువాడా!; 
దీనిన్‌= ఈ ధేనువును; ప్రోచుటయు+అ= కాపాడుటయే; చాలున్‌= రక్షించుకొంటేనే చాలు; తపస్సులకున్‌= బుషులకు; 


సంపదల్‌; ఏల? 


తాత్పర్యం: పై విధంగా విశ్వామిత్రుడు పలుకగా, వసిష్టుడు ఇట్లా అన్నాడు - ఈ చిన్ని ఆవుకై అంత ఎక్కువ 
ధనాన్ని, అంత గొప్పరాజ్యాన్ని తీసికొనవచ్చునా? ఇది నీకు ఎందుకు? నేను దీనిచేత పితృదేవతలను, అతిథి 
జనులను తృప్తిపరుస్తూ ఉంటాను. ప్రజలచేత పొగడబడే ఓ విశ్వామిత్రా! ఈ ఆవును ఒక్కదానిని కాపాడుకొంటే 


చాలు; బుషులకు సంపద లెందుకు? 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. “దీని నొరున కీంగా' దనిన నలిగి విశ్వామిత్రుండు 'నేను క్షత్రియుండ నిగ్రహానుగ్రహసమర్గుండ, నీవు బ్రాహ్మణుండవు 
శాంతుండ; వేమి సేయ నోపుదు? దీనికి లక్షమొదవుల నీంబోయిన నొల్లవ యిమ్మొదవు నవశ్యంబును బలిమి నైనం 
బరిగ్రహంతు' నని నందినిం బట్టికొన( బంచినం బలుకక వసిష్టుండు చూచుచుందె. 103 


ప్రతిపదార్థం: దీనిని= ఈ ఆవును; ఒరునకున్‌= ఇతరునికి; ఈన్‌+కాదు= ఇచ్చుటకు వీలేకాదు; అనినన్‌=అని చెప్పగా; 
అలిగి= కోపించి; విశ్వామిత్రుండు; నేను; క్షత్రియుండన్‌; నిగ్రహ+అనుగ్రహ, సమర్భుండన్‌= శిక్షించుటకు, దయచూపుటకు 
శక్తి కలవాడను; నీవు; (బ్రాహ్మణుండవు; శాంతుండవు= శాంత గుణం కలవాడవు; ఏమి; చేయన్‌+ఓపుదు= ఏమి, చేయగలవు; 
దీనికిన్‌= ఈ ఆవుకు; లక్ష మొదవులన్‌= ఒక లక్ష పాడి ఆవులను; ఈన్‌+పోయినన్‌= ఇవ్వబోగా; ఒల్లవు+అ= ఇష్టపడ వైతివి; 
-ఈ+మొదవున్‌= ఈ పాడిఆవును, ఈ నందినీ ధేనువును; అవశ్యంబును= తప్పక; బలిమిన్‌+ఐనన్‌= బలవంతంగా నైనాసరే; 
పరిగ్రహింతున్‌= తీసికొని పోతాను; అని= అని అంటూ; నందినిన్‌= నందినిని; పట్టికొనన్‌= పట్టుకొనటానికి; పంచినన్‌= 
ఆజ్ఞాపించగా; పలుకక= మారుమాటాడకుండా; వసిష్టుండు; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉండిపోయాడు. 


తాత్పర్యం: 'దీనిని మరొకరికి ఇవ్వటానికి ఏలు కాదు” అనగా విశ్వామిత్రుడు కోపించి, 'నేను క్షత్రియుడను. 
శిక్షించటానికి; దయచూపటానికి సమర్దుడను. నీవు బ్రాహ్మణుడవు. శాంతుడవు. ఏమి చేయగలవు? దీనికి బదులుగా 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 765 


లక్షపాడిఆవులను ఇవ్వబోతే వద్దన్నావు. ఈ ఆవును బలాత్కారంగా నైనా తప్పక (గ్రహిస్తాను' అని నందినిని 
పట్టుకొనేందుకు ఆజ్ఞాపించగా, వసిష్టుడు మారు మాటాడక చూస్తూ ఉండిపోయాడు. 


యు లై 


ఆ. పరులవలన బాధ పొరయకుండ(గ సాధు । జనుల ధనము గాచు జనవిభుండు 
కరుణ తప్పి తాన హరియించువా( డగు । నేని సాధులోక మేమి సేయు?. 104 


ప్రతిపదార్థం: పరులవలనన్‌= ఇతరులవలన; బాధ; పొారయక+ఉండంగన్‌= కలుగకుండ; సాధుజనుల, ధనము= మంచివారి 
ధనాన్ని; కాచు= కాపాడు; జనవిభుండు= రాజు; కరుణ, తప్పి= దయలేక; తాను+అ= తానే; హరియించువాండు అగున్‌+ఏని= 
అపహరించే వాడైతే; సాధు, లోకము= సాధువుల సమూహం; ఏమి, చేయున్‌= ఏమి చేయగలుగుతుంది. 
తాత్పర్యం: ఇతరులవలన బాధ కలుగకుండ, సాధుజనుల ధనాన్ని కాపాడవలసిన (ప్రభువే దయ తప్పి, తాను 
అపహరించేవా డైతే; సాధు జనులసమూహం ఏం చేయగలదు? 
వ. ఇట్లు విశ్వామిత్రుండు వసిష్ణు హోమధేనువుం బట్టికొనం బంచిన పట్టీక జనులవలని కశాదండతాడనంబులం 
బీడింపం యజచుచు వసిష్టునొద్దకు వచ్చి యి ట్లనియె. 105 
ప్రతిపదార్థం: ఇట్టు, విశ్వామిత్రుండు; వసిష్ట, హోమధేనువున్‌= వసిష్టుని హోమధేనువును; పట్టికొనన్‌= పట్టుకొనుటకు; 
పంచినన్‌= పంపగా; అది= ఆ ధేనువు; పట్టు+-ఈక= పట్టుపడక; జనులవలని= సైనికులవలన; కశా, దండ, తాడనంబులన్‌= 
కొరడాల యొక్క, కజ్ణలయొక్క దెబ్బలతో; పీడింపన్‌+పడి= బాధింపబడి; అజచుచున్‌= అరుస్తూ; వసిష్టు+ఒద్దకు= వసిష్టుని 
దగ్గరకు; వచ్చి, ఇట్టు+అనియెన్‌. 
Us ౧ 
తాత్సర్యం: ఈ విధంగా విశ్వామిత్రుడు, వసిష్టుని హోమధేనువును పట్టుకొనేందుకు తన సైనికులను పంపగా, అది 
పట్టువడక, వాళ్ళ కొరడాల, కర్రల దెబ్బలచేత బాధింపబడి అరుస్తూ వసిష్టుని దగ్గరికి వచ్చి ఇట్లా పలికింది. 
క. “నన్నేల యుపేక్షించితి? రిన్నరుల కధర్మపరుల కిచ్చితిరే? వి 
ద్వన్నాథ! యిదియు ధర్మువె' | యన్నను విని పలుకకుండె నమ్ముని యంతన్‌. 106 
ప్రతిపదార్థం: విద్వత్‌+నాథ!= పండితులకు ప్రభువైనవాడా - ఓ వసిష్టా!; నన్నున్‌+ఏల= న న్నెందుకు; ఉపేక్షించితిరి= నా 
సంగతి ఎందుకు పట్టించు కొనకుండ అశద్దతో ఉన్నారు; అధర్మపరులకున్‌= అధర్మమే ప్రధానంగా కలవాళ్ళకు; ఈ+నరులకున్‌= 
ఈ (ప్రజలకు; ఇచ్చితిరి+ఏ; ఇచ్చినారా!; ఇదియు= ఇది; ధర్మువు+ఎ= ధర్మమా; అన్నను= అని నందిని అనగా; విని; 
ఆ+ముని= ఆ వసిష్ట మహాముని; పలుకక+ఉండెన్‌= మాటాడకుండా ఉన్నాడు; అంతన్‌= తరువాత. 
తాత్సర్యం: పండితులకు (ప్రభు వైన ఓ వసిష్థమహామునీ! మీరు న న్నెందుకు విడిచారు? అధర్మపరులైన ఈ 
నరులకు ఎందు కిచ్చారు? ఇది ధర్మమా? అని పల్కగా, ఆ ముని మౌనంగానే ఉండిపోయాడు. తరువాత. 
వ. తదీయాభిప్రాయం బెటింగి నందినియు6 దనవత్సంబు( బట్టికొన వచ్చిన జనుల కలిగి చిందటిరే(గి నిదాఘ 
సమయమధ్యందినదినకరమూర్తియుం బోలె దుర్పిర్రీక్ష్య యయి, యంగవిక్షేపంబున నంగారవృష్టి( గురియుచు, 
వాలంబున శబరులను, శకృన్మూత్రంబుల శక యవన పుండ్ర పుళింద ద్రనవిళ సింహళులను, ఫేనంబున దరదబర్దరు 
లను బుట్టించిన. 107 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తదీయ+అభిప్రాయంబు= అతని యొక్క అభిప్రాయాన్ని; ఎటింగి= తెలిసికొని; నందినియున్‌= నందినికూడా; 
తన వత్సంబున్‌= తన దూడను; పట్టికొనన్‌= పట్టుకొనుటకై; వచ్చిన= వచ్చిన; జనులకున్‌= జనానికి; అలిగి= కోపించి; 
చిందజరేగి= ఆవేశంతో చెలరేగి; నిదాఘ, సమయ, మధ్యందిన, దినకరమూర్తియున్‌+పోలెన్‌= వేసవికాలంలోని మధ్యాహ్న 
సూర్యుని ఆకారం వలె; దుర్నిరీక్ష్య+అయి= చూడ సాధ్యం గాని దై; అంగ, విక్షేపంబునన్‌= దేహాన్ని విదిలించటంచేత; 


ర్‌ూ 


అంగారవృష్టిన్‌= నిప్పుల వానను; కురియుచున్‌= కురిపిస్తూ; వాలంబునన్‌= తోకనుండి; శబరులను; శకృత్‌+మూ(త్రంబులన్‌= 
పేడనుండి, పంచితంనుండి; శక, యవన, పుండ్ర, పుళింద, |(ద్రవిళ, సింహళులను; ఫేనంబునన్‌= నురుగునుండి; దరద, 
బర్భరులను; పుట్టించినన్‌= పుట్టించగా. 


తాత్పర్యం: వసిష్టుని అభిప్రాయాన్ని తెలిసికొని నందినికూడ, తన దూడను పట్టుకొనటానికి వచ్చిన జనులను 
చూచి, కోపించి ఆవేశంతో చెలరేగి, వేసవికాలంలోని మధ్యాహ్నసూర్యునివలె తేరిపార చూడరానిదై, దేహాన్ని విదిల్చి, 
నిప్తులవాన కురిపిస్తూ, తోకనుండి శబరులను, మలమూత్రాలనుండి శక, యవన, పుండ్ర, పుళింద, సింహళులను, 
నురుగునుండి దరద బర్భరులను పుట్టించగా. 


క. నలి రే(గి కడంగి తద్దల । ములు విశ్వామిత్రు సైన్యముల కేనుమడుం 

గులు పెరిగి మూంయడుయోజన [ములు వాజంగ నెగిచె నొక్కమొగిం బ్రతిబలమున్‌. 108 
ప్రతిపదార్థం: నలిరేగ= విజృంభించి; కడంగి= పూని; తత్‌+బలములు= ఆ సైన్యములు - శబర, శక, యవన, పుండ్ర, 
పుళింద, |ద్రవిళ సింహళ సైన్యములు; విశ్వామి(త్రు, సైన్యములకు= విశ్వామిత్రునియొక్క సేనలకు; ఏను, మడుంగులు= 
అయిదురెట్టు; పెరిగి; ప్రతిబలమున్‌= శత్రుసైన్యాన్ని - అనగా విశ్వామిత్రుని సైన్యాన్ని; ఒక్క మొగిన్‌= ఒక్క పూనికతో; 
మూండు, యోజనముల్‌= మూడు ఆమడలు; పాజంగన్‌= పరుగెత్తేటట్టు; ఎగిచెన్‌= తరిమెను. 
తాత్సర్యం: నందినినుండి పుట్టిన ఆ సైన్యాలు చెలరేగి, విశ్వామిత్రుని సైన్యాలకంటె అయిదురెట్టు అధికమై, 
శత్రుసైన్యాన్ని ఒక్కఊపున మూడామడలు పరుగెత్తే విధంగా తరిమివేశాయి. 


వ. అట్టి బ్రహ్మతేజోజనితం బయిన ప్రభావంబు. జూచి విశ్వామిత్రుండు విలక్షముఖుం డై, క్షాత్రబలంబు నిందించి, 


ర ఆశి 


యెల్ల బలంబులకు మిక్కిలి తపోబలంబ యని. 109 
ప్రతిపదార్థం: అట్టి, (బ్రహ్మతేజస్‌+జనితంబు+అయిన= (బ్రాహ్మణుని తేజస్సునుండి పుట్టిన దైన; (ప్రభావంబున్‌= మహిమను; 
చూచి; విశ్వామిత్రుండు; విలక్ష, ముఖుండు+ఐ= సిగ్గుపడిన ముఖం కలవా డై; క్షాత్ర, బలంబు= క్షత్రియబలాన్ని; నిందించి; 
ఎల్ల, బలంబులకున్‌= అన్ని బలాలకు; మిక్కిలి= ఎక్కువైనది; తపస్‌+బలంబు+అ= తపోబలమే; అని. 
తాత్సర్యం: అట్టి బ్రాహ్మణ తేజస్సునుండి పుట్టిన మహిమను చూచి, విశ్వామిత్రుడు సిగ్గుపడి, క్షత్రియబలాన్ని 
నిందించి, అన్ని బలాలకంటె ఎక్కువైనది తపోబలమే అని. 

చ. పొలుపగు రాజ్యసంపదుపభోగములెల్లం దృణంబుగా మదిం 

దలంచి విరక్తు. డై విడిచి, దారుణశైలవనాతరంబులన్‌ 

వెలయ దపంబు సేసి, గుణవిశ్రుతు(డై పడసెన్‌ మహాతపో 

బలమున సర్వసంపదలు బ్రహ్మబుషిత్వము దివ్యశక్తియున్‌. 110 


ఆదిపర్వము - సప్తమాశ్వ్యాసము 767 
ప్రతిపదార్థం: పొలుపు+అగు= స్థిరమైన; రాజ్య, సంపద్‌+ఉపభోగములు= రాజ్యసందవలని భోగానుభవాలు; ఎల్లన్‌= అన్నింటిని; 
తృణంబుగాన్‌= ఒక్క గడ్డపరకగా; మదిన్‌; తలి; విరక్తుడు+ఐ= వైరాగ్యభావం పొందినవా డై; విడిచి= వదలిపెట్టి; దారుణ, 
శైల, వన+ అంతరంబులన్‌= భయంకరమైన కొండల, అడవుల మధ్య; వెలయన్‌= ఒప్పునట్టు; తపంబు; చేసి; గుణ, 
విశ్రతుండు+ఐ= గుణాలచే (ప్రసిద్దుడై; మహా, తపస్‌+బలమునన్‌= గొప్ప తప శృక్తిచేత; సర్వ, సంపదలు; బ్రహ్మ బుషిత్వము= 
(బ్రహ్మర్షి అగుటను; దివ్య, శక్తియున్‌= దేవతాసంబంధమైన మహిమను; పడసెన్‌= పొందెను. 


తాత్సర్యం: స్థిరమైన రాజ్యసంపదతో అనుభవించే భోగా లన్నింటిని గడ్డిపరకగా భావించి, విరక్తి చెంది, వాటిన 
న్నింటిని విడిచి, భయంకరమైన కొండలు, అడవుల మధ్యకు వెళ్ళి, గొప్పతపస్సు చేసి, సద్గుణాలతో ప్రసిద్దు డై 
తపోమహిమవలన సర్వసంపదలను, (బ్రహ్మర్షిత్వాన్ని, దివ్యశక్తిని పొందాడు. 


వ. ఆవిశ్వామిత్రుం డిక్ష్వాకు కుల సంభవు డైన కల్మాషపాదుం డను రాజునకు యాజకత్వం బపేక్షించి తత్పురోహితుం 
డైన వసిష్టుతో బద్ధవైరుం డయి, తదపకారంబు రోయుచున్నంత, నొక్కనాండు కల్మాషపాదుండు వేట పోయి, 
రమ్యారణ్య భ్రమణ ఖిన్నుం డయి, విశ్రమార్థంబు వసిష్టాశ్రమంబునకుం జనువా(డు దన కభిముఖుం డయి వచ్చువాని 
వసిష్టు పు త్రుం బుత్రశతాగ్రజు నధికతపశ్శక్తియుక్తు శక్తియనుమహామునిం గని, తెరువు దొలంగు మని 
రాజాభిమానంబున మెచ్చక పలికిన, నమ్మునివరుం డి ట్లనియె. 111 


ప్రతిపదార్థం: ఆ, విశ్వామిత్రుండు, ఇక్ష్వాకు, కుల, సంభవుండు+అయిన= ఇక్షాకువంశంలో, జన్మించినవా డైన; కల్మాష 
పాదుండు+అను, రాజునకు; యాజకత్వంబు= యజ్ఞం చేయించే వా డగుటను; అపేక్షించి= కోరి; తద్‌+పురోహితుండు= 
అతని యొక్క పురోహితుడు; అయిన, వసిష్టుతో; బద్దవైరుండు+ఐ= కట్టుబడిన వైరం గలవా డై - అనగా మనస్సున 
తీవ్రంగా నిలిచిన పగ కలవా డై; తద్‌+అపకారంబు= ఆ వసిష్టునికి కీడును; రోయుచున్‌= వెదకుతూ; ఉన్నంతన్‌= ఉండగా; 
ఒక్కనాండు; కల్మాషపాదుండు; వేట పోయి; రమ్య+అరణ్య, భ్రమణ, ఖిన్నుండు+అయి= అందమైన అడవులలో తిరగటంచేత 
బడలిక నొందిన వాడై; విశ్రమ+అర్హంబు= వి(శ్రాంతికొరకు; వసిష్ట+ఆ(శ్రమంబునకున్‌= వసిష్టునియొక్కఆ(శ్రమానికి; చను 
వాండు= వెళ్లేవాడు; తనకు+అభిముఖుండు+అయి= తనకు ఎదురై; వచ్చు, వానిన్‌= వస్తున్న వాడిని; వసిష్టు, పుత్రున్‌= 
వసిష్టుని కుమారుణ్ణి; పుత్ర, శత+అ(గ్రజున్‌= పుత్రులు నూజుగురియందు పెద్దవాడిని; అధిక, తపస్‌+శక్తి, యుక్తున్‌= మిక్కిలి 
తపోబలంతో కూడుకొన్నవాడిని; శక్తి అను; మహా, మునిన్‌; కని= చూచి; తెరువు= మార్గం; తొలంగుము+అని; తప్పుకొమ్మని; 
రాజ+ అభిమానమునన్‌= రాజుననేగర్వంతో; మెచ్చక= లక్ష్యపెట్టక; పలికినన్‌= పలుకగా; ఆ+ముని వరుండు= ఆ మునిశ్రేష్టుడు 
(శక్తి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ విశ్వామిత్రుడు ఇక్షాకువంశంలో జన్మించిన కల్మాషపాదు డనే రాజుకు యాజకుడు కావా లని 
కోరి, అతని పురోహితుడైన వసిష్టునితో తీవ్రవైరం కలవాడై, అతనికి అపకారం చెయ్యా లని ఆలోచిస్తుండగా, 
ఒకనాడు కల్మాషపాదుడు వేటకు పోయి, అందమైన అడవులలో తిరిగి, ఆ అలసట తీర్చుకోవటానికి వసిష్టుని 
ఆశ్రమానికి వెళ్తూ తనకు ఎదురుగా వస్తున్న వసిష్టపుత్రుడిని చూచాడు. అతడు నూరుమందిపుత్రులలో పెద్దవాడు; 
అధికతపశ్ళక్తి కలవాడు; శక్తి అను పేరు గలవాడు, మహాముని. అతడిని చూచి కల్మాషపాదుడు రాజుననేగర్వంతో 
(త్రోవనుండి తప్పుకొ మ్మని అతడిని లక్ష్యపెట్టకుండా పలికాడు. అప్పుడు ఆ మునిశ్రేష్టుడు (శక్తి) ఇట్లా అన్నాడు. 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు । రరుగుదెంచు నప్ప డధికభక్తిం 
దెరలి ప్రియము వలికి తెరువిత్తు రిట్టిద । ధర్ము వీవు దీని. దలంప వెట్టు? 112 


ప్రతిపదార్థం: ఎట్టి రాజులును= ఎంతటి రాజులైనా; మహీసుర+ఉత్తములు= (బ్రాహ్మణోత్తములు; ఎదురు+అరుగు 
దెంచునప్తుడు= ఎదురుగా వచ్చునపుడు; అధికభక్తిన్‌= మిక్కిలి భక్తితో; తెరలి= తొలగి; ప్రియము= ఇంపైన మాటను; పలికి; 
తెరువు= మార్గము; ఇత్తురు (ఇచ్చుదురు) = ఇస్తారు; ఇట్టిది+అ, ధర్మువు= ఇదే ధర్మం; నీవు; దీనిన్‌= ఈ ధర్మాన్ని; తలం 
పవు+ఎట్టు= ఎందుచేత దీనిని ఆలోచించవు. 


తాత్పర్యం: ఎంత గొప్పరాజులైనా బ్రాహ్మణు లెదురుగా వచ్చినప్పుడు, మిక్కిలిభక్తితో తాము ప్రక్కకు తొలగి, 
ప్రియంగా మాటాడి, దారి యిస్తారు. ఇది ధర్మం. దీన్నిగురించి నీ వెందుకు ఆలోచించటం లేదు? 


శక్తిమహాముని కల్మాషసాదుని శపియించుట (సం.1-166-7) 


వ. 'ఏను ధర్మపథంబున నున్నవా(డ; నేల తొలంగుదు? ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోలనమ్మునీంద్రుని 
వ్రేసిన నవమానితుం డయి కోపారుణితనయనంబుల నతనిం జూచి 'నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు 
నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు' మని శాపం బిచ్చినం గల్మాప 
డమ్మహామునివరు వసిష్టతనయుంగా నెటింగి 'నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు' నని ప్రార్దించుచున్న 
నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెటుంగకుండ నంతర్చితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ, 
నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాండు విశ్వామిత్రునాదేశంబునను, శక్తిశాపంబుననుం జేసి 
కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత. 113 


ప్రతిపదార్థం: ఏను= నేను; ధర్మ, పథంబునన్‌= ధర్మమార్గంలో; ఉన్న, వాండన్‌= ఉన్నాను; ఏల= ఎందుకు; తొలంగుదున్‌= 
తొలగుతాను; అనినన్‌= అని అనగా; అలిగి= కోపించి, అవమానింపబడినవాడై; కోప+అరుణిత, నయనంబులన్‌= కోపంచేత 
ఎధ్రవిగా చేయబడిన కన్నులతో; అతనిన్‌= ఆ రాజును; చూచి; నీవు, రాక్షస భావంబునన్‌= నీవు రాక్షస బుద్దిచేత; 
అకారణంబు+అ= కారణం లేకుండానే; నాకున్‌; నికారంబు= అవమానం; చేసితి(వి)= చేసితివి; కావునన్‌= కాబట్టి; రాక్షసుండవు+ 
అయి; మనుష్య, పిశితంబు= మానవ మాంసం; అశనంబుగాన్‌= ఆహారంగా; ఉండుము+అని; శాపంబు; ఇచ్చినన్‌; 
కల్మాషపాదుండు; ఆ+మహా, మునివరున్‌= ఆ మహర్షి శ్రేష్టుని; వసిష్ట, తనయున్‌+కాన్‌= వసిష్టునియొక్క కుమారునిగా; 
ఎటీంగి= తెలిసికొని; నాకున్‌, శాప, వ్యపాయంబు= శాపముయొక్క తొలగింపును; (ప్రసాదింపవలయున్‌+అని= దయతో 
ఇవ్వవలసిం దని; (ప్రార్థించుచున్నన్‌= వేడుకొంటూ ఉండగా; ఆ+చోటికిన్‌= ఆచోటికి; విశ్వామిత్రుండు; వచ్చి; వారలు; 
తన్నున్‌+ఎణుంగకుండన్‌= తనను తెలియకుండా; అంతర్హితుండు+అయి= చాటున నున్నవా డై; కల్మాషపాదున్‌; 
అంతర్గతుండు+అయి= కల్మాషపాదుని లోపల చేరి; ఉండన్‌= ఉండుటకు; ఒక్క, రక్కసున్‌= ఒక్క రాక్షసుడిని; 
కింకరుండు; అను, వానిన్‌; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాడు= ఆ కింకరుడు; విశ్వామిత్రు+ఆదేశంబునను= విశ్వామిత్రుని 
ఆజ్ఞచేత; శక్తి శాపంబుననున్‌+చేసి= శక్తియొక్క శాపంవలన; కల్మాషపాదు+అంతరాత్మన్‌= కల్మాషపాదునియొక్క మనస్సును; 
ఆవేశించి= (ప్రవేశించి; ఉన్న+అంతన్‌= ఉండిన అనంతరం. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 769 


తాత్సర్యం: 'నేను ధర్మమార్గంలో ఉన్నాను. ఎందుకు తొలగుతాను” అని పల్కగా కోపించి కల్మాషపాదుడు తన 
చేతికొరడాకర్రతో ఆ మునీశ్వరుడిని కొట్టాడు. ఆ విధంగా అవమానింపబడిన ఆ ముని, కోపంతో ఎరుపెక్కిన 
కళ్ళతో అతడిని చూచి నీవు రాక్షసబుద్దితో అకారణంగా నన్ను అవమానించావు. కనుక రాక్షసుడ వై నరమాంసం 
ఆహారంగా జీవించు” మని శాపమిచ్చాడు. అప్పుడు కల్మాషపాదుడు అతణ్ణి వసిష్టుని కుమారునిగా గుర్తించి 
“శాపవిమోచనం (ప్రసాదించండి అని (ప్రార్థిస్తూ ఉండగా - విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, కనబడకుండ దాగి 
కల్మాషపాదుని మనస్సులో చేరవలసిం దని కింకరు డనే రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. వాడు విశ్వామిత్రుని ఆజ్ఞతో 
శక్తిశాపంతో కల్మాషపాదుని అంతరాత్మలో (ప్రవేశించాడు. ఆ పరిస్థితిలో. 


తే. రాక్షసావిష్ణుం దైనప్టు రాజ్యలీల । విడిచి త న్నెణుంగక, తదావేశరహితు. 

డైన యప్పుడు రాచకార్యంబులందు । బద్ధబుద్ధి యై కల్మాషపాదు6 డుండె. 114 
ప్రతిపదార్థం: కల్మాషపాదుండు; రాక్షస+ఆవిష్టుడు= రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు; అయినప్ట= అయిన సందర్భంలో; 
రాజ్యలీలన్‌= రాజ్యవిలాసాలను; విడిచి; తన్నున్‌+ఎణుంగక= తనను తాను తెలియక; తద్‌+ఆవేశ, రహితు(డు+అయిన, 
అప్పుడు= ఆ రాక్షసుడు ఆవేశించనప్పుడు; రాచకార్యంబులందు; బద్ద, బుద్ది+ఐ= కట్టుబడిన బుద్దికలవాడై; ఉండెన్‌. 
తాత్సర్యం: కల్మాషపాదుడు - రాక్షసుడు త న్నావేశించినప్పుడు రాజ్యవ్యవహారాలు ఎచారించక తనను తాను 
మరచి, ఆవేశించనప్పుడు రాజ్యవ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. 


వ. ఆ కల్మాషపాదు నొక్కనాం డొక్కబ్రాహ్మణుం దధిక క్షుధార్తుం డయి వచ్చి సమాంసంబయిన భోజనం బడిగిన నిచ్చి, 
పోయిన వా( డంతఃపురంబున నుండి మటిచి యర్దరాత్రంబునప్పడు దలంచికొని తన బానసంబు వానిం బిలిచి 
“యే నొక్కబ్రాహ్మణునకుం గుడువ నిచ్చి వచ్చి మజిచియుండితిం; జెచ్చెర నవ్విప్రనకు మాంసంబుతో. గుడువంబెట్టు 
మని పంచిన, వాండు నింతప్రొద్దు మాంసంబు వడయనేర ననిన నప్పు డారాజు రాక్షసాధిష్టితుం డగుటం చేసి 
'మనుష్యమాంసంబుతో నయినం గుడువం బెట్ట మనిన సూపకారుండు వధ్యస్థానంబునకు( జని మనుష్య 
మాంసంబు దెచ్చి యిమ్ముగా వండి పెట్టిన, నవ్విప్రండు దన దివ్యదృష్టి జూచి దాని మానవమాంసంగా నెటింగి 
కడు నలిగి. 115 


ప్రతిపదార్థం: ఆ, కల్మాషపాదున్‌= ఆ కల్మాషపాదుణ్లి; ఒక్కనాండు; ఒక్క, (బ్రాహ్మాణుండు; అధిక= మిక్కిలి; 
క్షుధా+ఆర్తుండు+అయి= ఆకలిచేత పీడింపబడిన వాడై; వచ్చి= అరుదెంచి; సమాంసంబు+అయిన= మాంసంతో కూడిన; 
భోజనంబు; అడిగినన్‌= అడుగగా; ఇచ్చి= పెట్టుతా నని మాట ఇచ్చి; పోయినన్‌= పోగా; వాండు= అతడు-ఆరాజు; అంతః 
పురంబునన్‌= అంతఃపురంలోనే ఉండి; మజుచి; అర్హ, రాత్రంబు= సగం రాత్రిలో; తలంచికొని= గుర్తుచేసికొని; బానసంబు, 
వానికిన్‌= తన వంటవాణ్డో: పిలిచి; ఏన్‌= నేను; ఒక్క (బ్రాహ్మణునకున్‌= ఒక బ్రాహ్మణునికి; కుడువన్‌= తినుటకు; ఇచ్చి, 
వచ్చి= మాట ఇచ్చి వచ్చి; మజచి+ఉండితిన్‌= మరచిపోయాను; చెరన్‌+చెరన్‌= వెంటనే; ఆ+విప్రునకున్‌= ఆ (బ్రాహ్మణునికి; 
మాంసంబుతోన్‌; కుడువన్‌+పెట్టుము+అని= భుజించుటకై పెట్టు అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాండున్‌= అతడును; ఇంత 
ప్రొద్దు= ఇంత రాత్రిపూట; మాంసంబు= మాంసాన్ని; పడయ, నేరన్‌= పొందలేను; అనినన్‌= అని అనగా; అప్పుడు, ఆ 
రాజు= ఆ సమయంలో ఆ రాజు; రాక్షస+అధిస్టితుండు=రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు; అగుటన్‌+చేసి= అయినందువల్ల; 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనుష్య, మాంసంబుతోన్‌+అయినన్‌= నరమాంసంతోనైనా సరే; కుడువన్‌; పెట్టుము; అనినన్‌= అనగా; సూపకారుండు= 
వంటవాడు; వధ్యస్థానంబునకున్‌= చంపునట్టి స్థలానికి; చని= వెళ్ళి; మనుష్య, మాంసంబు = మానవ మాంసాన్ని; తెచ్చి= 
తీసికొనివచ్చి; ఇమ్ముగాన్‌= ఇంపుగా; వండిపెట్టినన్‌= వండిపెట్టగా; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; తన, దివ్య, దృష్టిన్‌= 
తన దివ్యదృష్టితో; దానిన్‌, మానవ, మాంసంబుగాన్‌= దానిని నరమాంసంగా; ఎటీంగి= తెలిసికొని; కడున్‌=మిక్కిలి; అలిగి= 
కోపించి. 


తాత్సర్యం: ఒకనాడు ఆ కల్మాషపాదుని దగ్గరకు ఒక (బ్రాహ్మణుడు మిక్కిలి ఆకలితో బాధపడుతూ వచ్చాడు. 
మాంసాహారం కావా లని అడిగాడు. అతడు సరే అని మాట ఇచ్చి అంతఃపురానికి వెళ్ళి మరచిపోయాడు. అర్హరాత్రి 
సమయంలో గుర్తుకు వచ్చి, వంటవాడిని పిలిచి, 'నే నొక బ్రాహ్మణునికి భోజనం పెడతా నని చెప్పి వచ్చి మరచి 
పోయాను. వెంటనే అతనికి మాంసంతో భోజనం పెట్టు మని ఆజ్ఞాపించాడు. వాడు ఆ అర్హరాత్రి పూట మాంసాన్ని 
సంపాదించ లే నని అన్నాడు. అప్పు డారాజు రాక్షసునిచేత ఆవేశింపబడినవాడు కావటంచేత 'నరమాంసంతో నైనా 
అతనికి భోజనం పెట్టు' మని పల్కగా, ఆ వంటవాడు వధ్యస్థానానికి వెళ్ళి మనుష్యమాంసం తెచ్చి, రుచిగా 
వండిపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో అది మానవమాంసం అని తెలిసికొని, మిక్కిలి కోపించి, 


క. తివిరి యభోజ్యం బగు మా । నవ మాంసముతోడ భోజనము పెట్టినవా€ 

డవు నీవు మనుష్యాదు(డ । వవు' మని వా? డిచ్చె శాప మన్నరపతికిన్‌. 116 
ప్రతిపదార్థం: తివిరి= పూని; అభోజ్యంబు+అగు= తినగూడని దైన; మానవ, మాంసముతోడన్‌; భోజనము, పెట్టినవాండవు; 
నీవు; మనుష్యాదుండవు+అగుము+అని= మనుష్యమాంసం తినేవాడి వగు మని - అనగా రాక్షసుడవు కమ్మని; ఆ+నరపతికిన్‌= 
ఆ రాజుకు; వాడు= ఆ బ్రాహ్మణుడు; శాపము; ఇచ్చెన్‌. 
తాత్సర్యం: 'తినగూడని నరమాంసంతో నాకు భోజనం పెట్టావు. నీవ మనుష్యమాంసం తినే రాక్షసుడవు అగుదువు 
గాక! అని ఆ (బ్రాహ్మణుడు రాజైన కల్మాషపాదుడిని శపించాడు. 


వ. ఇట్లు బ్రాహ్మణ శాపంబునం గల్మాషపాదుండు మానుష భావంబు విడిచి, రాక్షసుం డై శక్తి యొద్దకు వచ్చి 'నీ 
కారణంబున నిట్టి శాపవ్యాపారంబు సంభవించె; దీని ఫలంబు ముందటి నీవ యనుభవింపు' మని శక్తి నపగత 
ప్రాణుం జేసి, విశ్వామిత్రుచేతం బ్రచోదితుం డయి పదంపడి వసిష్టపుత్తుల నందణ వధియించిన. 117 

ప్రతిపదార్థం: ఇటు; బ్రాహ్మణ, శాపంబునన్‌= (బ్రాహ్మణ శాపంచేత; కల్మాషపాదుండు; మానుష భావంబు= మనుష్యత్వమును; 
విడిచి; రాక్షసుండు+ఐ; శక్తి ఒద్దకున్‌; వచ్చి; నీ కారణంబునన్‌= నీ కారణంచేత; ఇట్టి, శాప, వ్యాపారంబు= ఇటువంటి శాపం 
కలిగేపని; సంభవించెన్‌= ఏర్పడింది; దీని, ఫలంబు= దీని ఫలితం; ముందణు= ముందుగానే; నీవు+అ= నీవే; అనుభవింపుము; 
అని= అని; శక్తిన్‌= శక్తిమహామునిని; అపగత, ప్రాణున్‌+చేసి= పోయిన ప్రాణం కలవాడినిగా చేసి అనగా చంపి; విశ్వామిత్రుచేతన్‌; 
ప్రచోదితుండు+అయి= విశ్వామిత్రునిచే పురికొల్పబడినవాడై; పదంపడి= పిమ్మట; వసిష్ట, పుత్రులన్‌= వసిష్టుని కుమారుల్ని; 
అందజన్‌= అందరినీ; వధియించినన్‌= చంపగా. 

తాత్పర్యం: ఈ విధంగా బ్రాహ్మాణశాపంచేత కల్మాషపాదుడు మనుష్యత్యాన్ని విడిచి, రాక్షసుడైన శక్తి మహాముని 

దగ్గరికి వచ్చి 'నీ కారణంగా ఈ శాపవ్యవహారం ఏర్పడింది. దీనిఫలం నీవే మొదట అనుభవించు” మని అతడిని 

చంపేశాడు. తరువాత విశ్వామిత్రుని ప్రేరణతో వసిష్టునిపుత్రు లందరినీ వధించాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 771 
పుత్రశోకమున వసిష్టుడు ఆత్మహత్యకు(బ్రయత్నించుట (సం.1-166-40) 


తే. సుతుల రాక్షసనిహతుల( జూచి పరమ । యోగధరు€ డయ్యు. బుత్ర వియోగశోక 
భరము దాల్దె వసిష్టుం డపారభూరి | ధరణిభరము నగేంద్రుండు దాల్జునట్లు. 118 


ప్రతిపదార్థం: రాక్షస, నిహతులన్‌= రాక్షసునిచేత చంపబడినవాళ్ళను; సుతులన్‌= పుత్రులను; చూచి; వసిష్టుండు; పరమ, 
యోగ, ధరుండు+అయ్యున్‌= ఉత్తమమైన యోగశక్తిని ధరించేవాడే అయినా; అపార, భూరి, ధరణి, భరమున్‌= అంతులేని 
గొప్ప భూభారాన్ని; నగ+ఇం(ద్రు(డు= పర్వతాలకు రాజైన హిమవంతుడు; తాల్చునట్టు= ధరించునట్టు; పుత్ర వియోగ, శోక 
భరమున్‌= కొడుకుల ఎడబాటువలన కలిగిన దుఃఖంయొక్కభారాన్ని; తాల్ఫెన్‌= ధరించాడు. 


తాత్సర్యం: వసిష్టుడు గొప్ప యోగశక్తి కలవాడే అయినా - రాక్షసునిచేత చచ్చిన తనకొడుకులను చూచి, పర్వత 
రాజైన హిమవంతుడు అంతులేని గొప్పభూభారాన్ని ధరించినట్లు పుత్రుల ఎడబాటువలన కలిగిన దుఃఖభారాన్ని 


వహించాడు. 


విశేషం: అలం: ఉపమ. 'నగేంద్రుండు" అనే చోట 'ధరణి' భర మురగేంద్రుండు' అని పెక్కు (ప్రతులలో; 'ధరణి భరము 
నాగేంద్రుండు అని కొన్ని ప్రతులలో పాఠాంతరా లున్నాయి. ఉరగేంద్రుడు, నాగేంద్రుడు అంటే ఆదిశేషుడు. అతడు 
భూభారం వహించేవాడే. పర్వతానికి “ధరణీ ధరం” అనే పేరుంది. గనుక నగేంద్రు డైన హిమవంతుడుకూడ భూభారం 
వహించేవాడే! 


చ. అమిత వివృద్ద శోక వివశాత్మకు( డై మది నాత్మఘాతదో 
షమును దలంప కెంతయు విషాదమునన్‌ బలవద్దవాగ్ని మ 
ధ్యము వడిం జొచ్చినన్‌ బృహదుదగ్రశిఖానల మాక్షణంబ యు 
ష్టము చెడి శీత మయ్యె మునినాథున కుగ్రతపంబుపెంపునన్‌. 119 


ప్రతిపదార్థం: అమిత, వివృద్ద, శోక, వివశ+ఆత్మకుండు+ఐ= మిక్కిలి ఎక్కువైన దుఃఖంచేత పరవశమైన మనస్సు కలవా 
డై; మదిన్‌= మనస్సునందు; ఆత్మ, ఘాత, దోషమును= ఆత్మహత్య అనే పాపాన్ని; తలంపక= ఆలోచింపక; ఎంతయున్‌= 
మిక్కిలి; విషాదమునన్‌= దుఃఖంచేత; బలవత్‌+దవ+అగ్ని, మధ్యము= అధికమైన కార్చిచ్చునడుమ; వడిన్‌= వేగమే; చొచ్చినన్‌= 
ప్రవేశించగా; బృహత్‌+ఉద(గ్ర, శిఖా+అనలము= పెద్ద భయంకరమైన మంటలు కల అన్ని; మునినాథునకున్‌= మునిశ్రేష్టు డైన 
ఆ వసిష్టునకు; ఉ(గ, తపంబు, పెంపునన్‌= గొప్ప తపస్సుయొక్క అతిశయంచేత; ఆ క్షణంబు+అ= అప్పటికప్పుడే; ఉష్టము= 
వేడి; చెడి=పోయి; శీతము= చల్లనిది; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: మిక్కిలి ఎక్కువైన దుఃఖంతో మనస్సు స్వాధీనం తప్పి, ఆత్మహత్య పాప మని కూడ భావించక, 
అమిత మైన బాధతో పెద్ద కార్చిచ్చులోకి వడిగా ప్రవేశించాడు. అయితే, ముని'శ్రేష్టు డైన ఆ వసిష్టుని తపోమహిమచేత 
ఆ కార్చిచ్చు వేడిని కోల్పోయి చల్లబడింది. 


విశేషం: శోకభావ తీవ్రతచేత వసిష్టుడు ఆత్మహత్య చేసికొనటానికి చేసే ప్రయత్నాలను అయిదింటిని - పంచప్రాణాలు 
తీసికొనే యత్నాలకు వ్యంజకాలుగా - నన్నయ రచించాడు. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క ఘటనగా 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాణిస్తుంది. ఘటనాచిత్రణంలో శ్లేష అనే గుణం శోభిస్తుంది. బహుపదాలు ఏకపదవద్భావం పొందే మసృణ మైన రచనను 
శ్రేష మని అంటారు. ప్రసాదంకంటె విలక్షణంగా ఉండే ఇటువంటి రచనను 119 నుండి 123 పద్యంవరకు శ్రేషగుణసుందరంగా 
రచించి, సంఘటనౌచిత్యాన్ని పాటించాడు - నన్నయ. (సంపా.) 


ఉ. పంబిన శోక భారమునం( బ్రాణ విమోక్షము గోరి కంఠ దే 

శంబున రాయి గట్టికొని సన్మునినాథుండు నిశ్చితాత్ముందై 

యంబుధి( జొచ్చినం గడు భయంపడి వార్చి లసత్తరంగ హ 

స్తంబుల నెత్తిపట్టె నుచితస్థితి. దీరము( జేర నమ్మునిన్‌. 120 
ప్రతిపదార్థం: పంబిన= మిక్కుటమైన; శోకభారమునన్‌= దుఃఖంయొక్క బరువుచేత; సత్‌+ముని, నాథుండు= గొప్ప 
ముని్రేష్టు డైన ఆ వసిష్టుడు; నిశ్చిత+ఆత్ముండు+ఐ= నిర్ణయించుకొన్న మనస్సు కలవాడై; ప్రాణ, విమోక్షమున్‌= ప్రాణమును 
వదలుటను; కోరి= కోరుకొని; కంఠదేశంబునన్‌= మెడలో; రాయి, కట్టికొని= రాతిని కట్టుకొని; అంబుధిన్‌= సముద్రంలో; 
చొచ్చినన్‌= (ప్రవేశింపగా; వార్చి= సముద్రం; కడున్‌= మిక్కిలి; భయంపడి; ఆ+మునిన్‌= ఆ వసిష్టుని; ఉచిత, స్థితిన్‌= 
తగినట్టుగ; తీరమున్‌= గట్టును; చేరన్‌= చేరునట్టుగ; లసత్‌, తరంగ, హస్తంబులన్‌= (ప్రకాశిస్తున్న అలలుఅనెడి చేతులతో; 
ఎత్తి పట్టెన్‌=ఎత్తి పట్టింది. 
తాత్సర్యం: మిక్కుటమైన దుఃఖభారంతో ముని శ్రేష్టుడైన వసిష్టుడు ఎలాగైనా ప్రాణం విడువా లని నిశ్చయించుకొని, 
మెడకు రాయికట్టుకొని సముద్రంలో దూకగా - ఆ సముద్రుడే భయపడి, ప్రకాశించే తన అల లనే చేతులతో 
ఎత్తిపట్టి తగువిధంగా ఆయనను ఒడ్డుకు చేర్చాడు. 


విశేషం: అలం: రూపకం. 


చ. సుతశతవర్ణితాశ్రమము చూడంగ నోపక మేరుపర్వతో 
న్నతపృథుశ్ళంగ మెక్కిపడినన్‌, మునివల్లభుదేహబంధ మ 
క్షత మయి తూలసంచయనికాశత నొప్పె; ననంత సంతత 
వ్రతనియమప్రభావు లగువారల( బొందునె దేహదుఃఖుముల్‌. 121 


ప్రతిపదార్థం: సుత, శత, వర్ణిత+ఆశ్రమము= కొడుకులు నూజుమందిచేత విడువబడిన ఆశ్రమాన్ని; చూడన్‌+కన్‌+ఓపక= 
చూడటానికి ఇష్టపడక; మేరుపర్వత+ఉన్నత, పృథు, శృంగము+ఎక్కి= మేరుపర్వతపు ఎత్తైన విశాలశిఖరాన్ని ఎక్కి; పడినన్‌= 
పడగా; మునివల్లభు, దేహబంధము= మునినాథు డైన వసిష్టుని శరీరముయొక్క కూర్పు; అక్షతము+అయి= గాయం కానిది 
అయి; తూల, సంచయ, నికాశతన్‌= దూదిమూటయొక్క సమానత్వంతో; ఒప్పెన్‌= (ప్రకాశించింది; అనంత, సంతత, (ప్రత, 
నియమ, (ప్రభావులు+అగు= అంతులేని ఎడతెగని వ్రతనియమాలయొక్క (ప్రభావం కలవాళ్ళయిన; వారలన్‌= వాళ్లను; దేహ, 
దుఃఖముల్‌= శరీర సంబంధ మైన దుఃఖాలు; పొందునె= కలుగుతాయా? (కలుగవు అనిభావం). 


తాత్సర్యం: నూరుమంది కొడుకులు మరణించటంతో శూన్యమైన తనఆ(శ్రమాన్ని చూడలేక మునిశ్రేష్టు డైన 
వసిష్టుడు మేరుపర్వతపు ఎత్తెన శిఖరం ఎక్కి (క్రిందికి దూకగా, అతనిదేహం దూదిమూటవలె గాయపడలేదు. 
ఎల్లప్పుడు అంతులేని వ్రతనియమాల(ప్రభావం కలవాళ్ళను దేహకష్టాలు దరిచేరవుకదా! 


ఆదిపర్వము - సస్తమాశ్వాసను 773 
విశేషం: అలం : అర్జాంతరన్యాసం, ఉపమ. 


మధ్యాక్కర. 

వదలక మరణార్ది యగుచు మునినాథవరుండు దా నొక్క 

నది నుదగ్రగ్రాహవతి. బ్రవేశించినను ముని నంట 

నది యోడి శతవిధంబుల. బరిద్రుతయయి స్థలం బయిన 

నది యాదిగాగ శతద్రునామ యై యన్నది యొప్పె. 122 
ప్రతిపదార్థం: వదలక= విడిచిపెట్టక; మరణ+అర్థి= చావును కోరినవాడు; అగుచున్‌= అవుతూ; మునినాథ, వరు(డు= 
మునిశ్రేష్ణులలో ఉత్తముడు; తాన్‌= తాను; ఉదగగ్ర, గ్రాహవతిన్‌= మిక్కిలి భయంకరమైన మొసళ్ళు కలదానిని; ఒక్క, నదిన్‌= 
ఒక్క నదిలో; ప్రవేశించినను= (ప్రవేశించినప్పటికీ; అది= ఆ నది; మునిన్‌= వసిష్టుని; అంటన్‌= తాకుటకు; ఓడి= భయపడి; 
శతవిధంబులన్‌= నూణుమార్లాల; పరిద్రుత; అయి= పారినదై; స్థలంబు+అయినన్‌= మెరక కాగా; ఆదికాంగన్‌= అది 
మొదలుగా; ఆ+నది; శత(ద్రు, నామ+ఐ= శత్రువు అనే పేరు కలదై; ఒప్పెన్‌= ప్రసిద్ధికెక్కింది. 
తాత్సర్యం: మునిశ్రేష్టులలో ఉత్తముడైన వసిష్టుడు మరణించా లన్న కోరికను ఇంకా వదలకుండా మహా భయంకరమైన 
మొస ళ్ళున్న ఒకనదిలో ప్రవేశించాడు. ఆ నది ఆయనను తాకటానికి భయపడి, నూరు మార్గాలలో ప్రవహించి 
మెరక అయిపోయింది. అప్పటినుండి ఆ నది శతద్రువు అనే పేరుతో ప్రసిద్ది చెందింది. 


మధ్యాక్కర. 
ఘనపాశముల. జేసి యెల్ల యంగముల్‌ గలయ బంధించి 
కొని యొక్కనదిం జొచ్చి మునింగినను వంత గూరి యన్నదియు. 
దన దివ్యశక్తి నప్పాశముల విడిచి తన్మునినాథు 
బనుగొనం దీరంబు చేర. బెట్టి విపాశనా బరంగి. 123 
ప్రతిపదార్థం: ఘన, పాశములన్‌+చేసి= గొప్ప త్రాళ్ళచేత; ఎల్ల అంగముల్‌= అన్ని అవయవాలను; కలయన్‌= ఒకటిగా చేర్చి; 
బంధించికొని= కట్టివేసికొని; ఒక్కనదిన్‌; చొచ్చి= (ప్రవేశించి; మునింగినన్‌= మునుగగా; ఆ+నదియున్‌= ఆ నదిగూడ; 
వంతన్‌+కూరి= దుఃఖాన్ని పొంది; తన దివ్య, శక్తిన్‌= తనయొక్క ఆశ్చర్యకరమైన శక్తిచేత; ఆ+పాశములన్‌= ఆ త్రాళ్ళను; 
విడిచి= విడిపించి; తద్‌+మునినాథున్‌= ఆ మునిశ్రేష్టుడిని; పనుగొనన్‌= చక్కనగునట్టు; తీరంబు, చేరన్‌= ఒడ్డు చేరునట్టు; 
పెట్టి= చేసి; విపాశ నాన్‌= విపాశ (పాశములు లేనిది) అనే పేరుతో; పరగాన్‌= ఒప్పింది. 
తాత్సర్యం: వసిష్టుడు పెద్దత్రాళ్ళతో తన అవయవా అన్నిటినీ ఒకటిగా చేర్చి కట్టుకొని ఒక నదిలో మునిగాడు. 
లు అ 
ఆ నదికూడ మిక్కిలి దుఃఖించి తన దివ్యశక్తితో అతనికట్టను విప్పి, ఒడ్డుచేర్చి తాను 'విపాశి అనే పేరుతో ప్రసిద్ది 
= ౧ య్‌ ఠా 
చెందింది. 
వ. ఇట్లు పెక్కువిధంబుల నాత్మపరిత్యాగంబునందు. గృతనిశ్చయుం డయ్యును నప్రాప్తమరణుం డయి వసిష్టుండు 
నిజాశ్రమంబునకు వచ్చువాండు దన పిటుంద వచ్చు కోడలి నద్భశ్యంతి యను దాని శక్తిభార్య నప్పు డెటింగి, దాని 
యుదరంబుననుండి షడంగాలంకృత వేదధ్వని గరంబు మధురం బై వీతెంచిన విని విస్మితుం డయి. 124 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్లు; పెక్కు విధంబులన్‌=ఎన్నో రకాలుగా; ఆత్మ; పరిత్యాగంబునందున్‌= దేహాన్ని విడుచు టయందు; కృత, 
నిశ్చయుండు= చేయబడిన నిశ్చయం కలవాడు; అయ్యును= అయినప్పటికీ; అ(ప్రాప్త; మరణుండు+అయి= పొందబడని 
చావుకలవా డై; వసిష్టుండు= వసిష్టుడు; నిజ+ఆ(శమంబునకున్‌= తనయొక్క ఆ(శ్రమానికి; వచ్చువాండు= వచ్చునటువంటివాడు; 
తన పిజుందన్‌= తన వెనుక; వచ్చు= వస్తూ ఉన్న; కోడలిన్‌; అదృశ్యంతి అనుదానిన్‌ = అదృశ్యంతి అను పేరుగల ఆమెను; 
శక్తి భార్యన్‌= శక్తి మహామునియొక్క భార్యను; అప్పుడు; ఎటింగి= చూచి; దాని= ఆమెయొక్క; ఉదరంబుననుండి= 
కడుపులో నుండి; షడంగ+అలంకృత వేద, ధ్వని= ఆరు అంగములచేత అలంకరింపబడిన వేదంయొక్క ఉచ్చారణ ధ్వని; 
కరంబు= మిక్కిలి; మధురంబు+ఐ= వినసొంపై; వీతెంచినన్‌= రాగా; విని; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా వసిష్టుడు ఆత్మహత్య చేసికొనా లని పెక్కుమార్లాలలో దృఢంగా ప్రయత్నించినా, 
మరణం పొందలేక తన ఆశ్రమానికి తిరిగివస్తూ తన వెనుకనే వస్తున్న తన కోడలిని గమనించాడు. ఆమె శక్తి 


మహాముని భార్య. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంనుండి షడంగాలతో అలంకృతమైన వేద ధ్వని మిక్కిలి 
మనోహరంగా వినిపించసాగింది. దానిని విని వసిష్టుడు ఆశ్చర్యపడి. 


విశేషం: షడంగాలు: అనుద్రుతం, (ద్రుతం, లఘువు, గురువు, ఫ్లుతం, కాకపాదం. 


తే. శక్తి చదువును బోలె సువ్యక్త మగుచు । వీనులకు నిది యమృతోపమాన మయ్యె 

వేదనాదంబు; దీని పుణ్యోదరమున । నున్నవాండు సుతుండు విద్వన్నుతుండు. 125 
ప్రతిపదార్థం: శక్తి చదువును+పోలె= శక్తిమహాముని చదువువలె; సువ్యక్తము= మిక్కిలి స్పష్టమైనది; అగుచున్‌= అవుతూ; 
ఇది, వేద, నాదంబు= ఇది వేద ధ్వని; వీనులకున్‌= చెవులకు; అమృత+ఉపమానము+అయ్యెన్‌= అమృతమువంటి దయింది; 
దీనిన్‌= ఈ అదృశ్యంతి యొక్క; పుణ్య+ఉదరమునన్‌= పవిత్రమైన గర్భంలో; విద్వత్‌+నుతుండు= విద్వాంసులచేత 
పొగడబడువాడు; సుతుండు= కుమారుడు; ఉన్నవాడు= ఉన్నాడు. 
తాత్సర్యం: శక్తిమహాముని చదివినట్టు మిక్కిలి స్పష్టమై ఈ వేదనాదం చెవులకు అమృతంవలె వినిపిస్తున్నది. ఈమె 
పుణ్యగర్భంలో విద్వాంసులచేత పొగడబడే కుమారుడు ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. ఈ తేటగీతిలో నాల్లుపాదాల్లోనూ ప్రాసయతి గలదు. 


వ. “అనవరత వేదాధ్యయనశీలుం డయిన శక్తిచదువు వినుచుం బండ్రెండే(డులు గర్దంబునుండి సకల వేదంబులు 
ధరియించినవాం డీ పొత్రుముఖంబు చూచి యేను గృతార్థుండ నగుదు' నని వసిష్టుండు మరణ వ్యవసాయ 
నివృత్తుం డై నిజాశ్రమంబున నుండునంత; నొక్కనాండు రాక్షసరూపధరుం డై రోద్రాకారంబున వచ్చు కల్మాషపాదుం 
జూచి యదృశ్యంతి వెబిచిన దాని నోడుకుండు మని మునివరుండు హుంకారంబున రాక్షసు వారించి, వానిపయి 
మంత్రపూతంబు లైన కమండలుజలంబు లొలికిన. 126 

ప్రతిపదార్థం: అనవరత, వేద+అధ్యయన, శీలుండు+అయిన= ఎల్లప్పుడు వేదాలను పఠించటమే స్వభావంగా గలవాడైన; 


శక్తి చదువు= శక్తి మహామునియొక్క చదువు; వినుచున్‌= వింటూ; పం(డైెండు+ఏడులున్‌= పన్నెండు సంవత్సరాలు; 
గర్భంబునుండి= కడుపులో ఉండి; సకల, వేదంబులు= అన్ని వేదాలు; ధరియించినవా(డు= నేర్చిన అతడు; ఈ; పౌత్రు, 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 775 
ముఖంబున్‌= ఈ మనుమడి యొక్క ముఖాన్ని; చూచి; ఏను= నేను; కృతార్థుండను= తీరిన కోరికకలవాడను; అగుదున్‌+అని= 
అవుతా నని; వసిష్టుండు; మరణ, వ్యవసాయ, నివృత్తుండు+ఐ= చావుకొరకు చేసే ప్రయత్నంనుండి వెనుదిరిగినవా డై - 


అనగా ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాని; నిజ+ఆ(శ్రమంబునన్‌= తన ఆశ్రమంలో; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనాండు= 
ఒకరోజు; రాక్షస, రూప, ధరుండు+ఐ= రాక్షస రూపాన్ని ధరించినవా డై; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన రూపంతో; 


వచ్చు= వస్తూన్న; కల్మాషపాదున్‌; చూచి; అదృశ్యంతి (వసిష్టుడి కోడలు); వెజచిన= భయపడిన; దానిన్‌= ఆమెను; ఓడక+ 
ఉండుము+అని= భయపడకుండు మని; మునివరుండు= మునిశ్రేష్టు డైన వసిష్టుడు; హుంకారంబున్‌= హుం అనే పెద్ద 
ధ్వనితో; రాక్షసున్‌= రక్కసుని; వారించి= ఆపి; వానిపై; మంత్ర, పూతంబులు+ఐన= మం|త్రాలచేత పవిత్రాలైన; కమండలు, 
జలంబులు= కమండలంలోని నీళ్ళు; ఒలికినన్‌= చల్లగా. 


తాత్పర్యం: “ఎల్లప్పుడు వేదాలు చదవటమే స్వభావంగా శక్తియొక్కచదువు వింటూ పన్నెండుసంవత్సరాలు గర్భంలో 
ఉండి అన్నివేదాలు నేర్చుకొన్న ఈ మనుమడిముఖం చూచి, నేను కృతార్జ్ణుడ నౌతాను' అని వసిష్టుడు 
ఆత్మహత్యాప్రయత్నం మాని, తన ఆశ్రమంలో ఉండిపోయాడు. ఒకనాడు కల్మాషపాదుడు రాక్షస రూపాన్ని ధరించి 
రాగా అతడిని చూచి అదృశ్యంతి భయపడింది. వసిష్టుడు ఆమెను భయపడ వద్దని చెప్పి, తన హుంకారంతో ఆ 
రాక్షసుడిని నిలిపి, మంత్రపూతమైన కమండలుజలాన్ని అతనిపై చల్లాడు. 


వసిష్టువలన( గల్మాషపాదుండు శాపవిముక్తి. జెందుట (సం.1-168-5) 


క. భూపాలకుండు బ్రాహ్మణ | శాపంబునం బదియురెండుసంవత్సరముల్‌ 
పాపమతి నుండి రాక్షస । రూపము చెడి యపుడు మనుజరూపము.. దాల్లెన్‌. 127 


చ 


ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజైన కల్మాషపాదుడు; బ్రాహ్మణ, శాపంబునన్‌= (బ్రాహ్మణశాపంచేత; పదియు, రెండు, 
సంవత్సరముల్‌= పం[డ్రెండేళ్ళు; పాప, మతిన్‌= పాపబుద్దితో; ఉండి= ధరించి; అప్పుడు, రాక్షస, రూపము; చెడి= కోల్పోయి; 
మనుజ, రూపమున్‌; తాల్ఫెన్‌. 


తాత్సర్యం: కల్మాషపాదమహారాజు (బ్రాహ్మణశాపంవలన పన్నెండేళ్లు పాపబుదితో ఉండి, అప్పుడు రాక్షస రూపాన్ని 
(9) 6G oa 
వదలి, మానవరూపాన్ని పొందాడు. 


వ. ఇట్లు శాపవిముక్తుం డై కల్మాషపాదుండు వసిష్టునకు నమస్కరించి ముకుళతకరకమలు. డై “మునీంద్రా! నీ 
ప్రసాదంబున శాపంబువలనం బాసి కృతార్దుండ నయితి' ననిన వానికి వసిష్టుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: ఇట్టు; శాప, విముక్తుండు+అయి= శాపంచేత విముక్తి పొందినవాడై; కల్మాషపాదుండు; వసిష్టునకున్‌, నమస్కరించి; 
ముకుళిత, కర, కమలుండు+ఐ= మోడ్పుగా చేయబడిన కమలాలవంటి చేతులు కలవాడై; ముని+ఇం(ద్రా!= మునిశ్రేష్టా!; నీ, 
ప్రసాదంబునన్‌= నీ దయచేత; శాపంబువలనన్‌= శాపంనుండి; పాసి= విముక్తినొంది; కృత+అర్జుండను= నెరవేరిన కోరిక 
కలవాడను; అయితిన్‌= అయినాను; అనినన్‌= అని చెప్పగా; వానికిన్‌= ఆ కల్మాషపాదునికి; వసిష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా శాపవిముక్తి పొంది కల్మాషపాదుడు వసిష్టునికి నమస్కరించి చేతులు జోడించి 'ముని'శ్రేష్టా! 
నీ దయవలన శాపవిముక్తి పొంది కృతార్ణుడ నయ్యాను” అని పల్కగా, అతనితో వసిష్టుడు ఇట్టా అన్నాడు. 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడుభక్తుండ వై సమస్త ధా 

రుణి ప్రజ గూర్చంగా విగతరోషుండ వై సుఖ ముండు మింక బ్రా 

హ్మణుల కవజ్ఞసేయక శమంబును చేకొను; మింద్రుండైన బ్రా 

హ్మణుల కవజ్ఞసేసి యవమానము. బొందు€ బ్రతాపహీనుంై. 129 
ప్రతిపదార్థం: గుణములన్‌= మంచిగుణాలచేత; ఒప్పి= (ప్రకాశించి; (బ్రాహ్మణులకున్‌; కడున్‌= మిక్కిలి; భక్తుండవు+ఐ; 
సమస్త; ధారుణి, ప్రజ= మొత్తం భూమియందలి (ప్రజలు; కూర్చంగా= ్రేమింపగా; విగత, రోషుండవు+ఐ= పోయిన కోపం 
కలవాడ వై; సుఖము+ఉండుము= సుఖంగా ఉండుము; ఇంకన్‌= ఇకమీదట; (బ్రాహ్మణులకున్‌; అవజ్ఞ= అవమానం; చేయక= 
కలిగించకుండా; శమంబును= శాంతిని; చేకొనుము= పొందుము; ఇం|ద్రుడు+ఐనన్‌= ఇంద్రుడు అయినప్పటికీ; బ్రాహ్మణులకున్‌; 
అవజ్ఞ= అవమానం; చేసి; ప్రతాప; హీనుండు+ఐ= పరాక్రమాన్ని కోల్పోయినవా డై; అవమానమున్‌, పొందున్‌= అవమానాన్ని 
పొందుతాడు. 
తాత్సర్యం: మంచిగుణాలతో (బాహ్మణభక్తుడ వై; భూమిమీద (ప్రజ లందరికీ ఇష్టుడ వై, కోపం లేకుండా, సుఖంగా 
జీవించుము. (బ్రాహ్మణులను అవమానించక శాంతిని పొందుము. (బ్రాహ్మణులకు అవమానం చేస్తే ఇం|ద్రుడైనా 
పరా(క్రమహీనుడై అవమానం పొందగలడు. 


విశేషం: అలం : అర్జాంతరన్యాసం. 


నన్నయకు “ధారుణి” (భూమి అని అర్థం) పదప్రయోగం చాలా ఇష్టం. ఈ పద్యం రెండవపాదంలో “ధా/రుణి....రోషు” 

అని యతి స్థానములో 'ధారుణిలోని “రు” వచ్చి-ఈ రూపాన్ని స్టిరపరచింది. 

వ. అని కటిపిన నట్లచేయుదు నని యమ్మహీపతి వసిష్టుం దోడ్కొని, యయోధ్యాపురంబున కరిగి, సకల 
ప్రజానురాగ కరుం డయి యమ్మునివరు నతిభక్తిం బూజించుచు. దొల్లి రాక్షసుం డయి మదయంతీ సహితంబు 
వనంబునం గ్రుమ్మరియెడి కాలం బొక్క బ్రాహ్మణ మిథునంబు బుతుకాలప్రవృత్తి నున్నం గని యాం కంటి 
పెలుచన నందు బ్రాహ్మణుం బట్టికొని భక్షించిన, నతిదుఃఖీత యై యాబ్రాహ్మణభార్య పరమ పతివ్రత యాంగిరసి 
యనునది పురుషవియోగంబునం బుత్తార్థంబయిన నిజప్రయత్నంబు విఫలం బగుటకు శోకించి, 
“'వనితాసంభోగంబున నీవును నా పురుషునట్లు పంచత్వంబునుం బొందు మని శాపం బిచ్చి వసిష్టువలన 
నీకు. బుత్రలాభం బగు నని చెప్పి, యగ్నిప్రవేశంబు సేసినం, బదంపడి దీని నంతయు మదయంతివలన 
నెటింగినవా( డై, తనకు( బుత్రోత్సాదన సామర్థ్యంబు లేమిం దలంచి కల్మాషపాదుండు పుత్తార్థి యయి వసిష్టున 
కి ట్లనియె. 130 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; కజపినన్‌= బోధించగా; అట్టు+అ; చేయుదున్‌+అని; ఆ+మహీ, పతి= ఆ రాజు 

(కల్మాషపాదుడు); వసిష్టున్‌ తోడ్కొని= వెంటపెట్టుకొని; అయోధ్యాపురంబునకున్‌; అరిగి= వెళ్ళి; సకల, ప్రజా+అనురాగ, 


కరుండు+అయి= అందరు (ప్రజలకు ప్రేమను, కలిగించువా డై; ఆ+ముని, వరున్‌= ఆ మునిశ్రేష్టుడైన వసిష్టుడిని; అతి 
భక్తిన్‌= మిక్కిలి భక్తితో సేవిస్తూ; పూజించుచున్‌; తొల్లి= పూర్వం; రాక్షసుండు+అయి; మదయంతీ, సహితంబు= మదయంతితో 
pr) = జాని ౧ oa 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 777 
కూడి; వనంబునన్‌= అడవియందు; (క్రుమ్మరియెడి= తిరిగెడి; కాలంబు= కాలంలో; ఒక్క; బ్రాహ్మణ, మిథునంబు= 
బ్రాహ్మణ దంపతుల జంట; బుతుకాల, ్రవృత్తిన్‌= కామకేళియందు; ఉన్నన్‌= ఉండగా; కని=చూచి; ఆంకంటి, పెలుచనన్‌= 
ఆకలియొక్క అతిశయంచేత; అందున్‌= ఆ జంటలో; (బ్రాహ్మణున్‌= (బ్రాహ్మణుని; పట్టికొని, భక్షించినన్‌= తినగా; ఆ 
బ్రాహ్మణ భార్య= ఆ (బ్రాహ్మణుని ఇల్లాలు; పరమ, పతివ్రత= మహాపతివ్రత; ఆంగిరసి అనునది= ఆంగిరసి అను ఆమె; 
అతి, దుఃఖీత+ఐ= మిక్కిలి దుఃఖించిన దై; పురుషు వియోగంబునన్‌= భర్తను కోల్పోవటంచేత; పుత్ర+అర్థంబు+అయిన= 
పుత్రుని కొరకైన; నిజ, ప్రయత్నంబు= తన యొక్క (ప్రయత్నం; విఫలంబు+అగుటన్‌= ఫలము లేని దగుటకు; శోకించి= 
దుఃఖించి; వనితా, సంభోగంబునన్‌= (స్త్రీతో రమించేటప్పుడు; నీవును= నీవు కూడా; నా, పురుషున్‌+అట్ట= నా భర్తవలె; 
పంచత్వంబునున్‌= మరణమును; పొందుము+అని; శాపంబు+ఇచ్చి; వసిష్టునివలనన్‌; నీకున్‌; పుత్ర, లాభంబు; అగున్‌+అని= 
చెప్పి; అగ్ని, ప్రవేశంబు= నిప్పులో దూకుట; చేసినన్‌= చేయగా; పదంపడి= పిమ్మట; దీనిన్‌+అంతయున్‌= ఈ జరిగినదాని 
నంతయు; మదయంతివలనన్‌= తనభార్య యైన మదయంతివలన; ఎజింగినవాడై= తెలిసిన వాడై; తనకున్‌; పుత్ర+ఉత్సాదన, 
సామర్థ్యంబు లేమిన్‌= కొడుకును పుట్టించే శక్తి లేకుండుటను; తలంచి; కల్మాష పాదుండు; పుత్ర+అర్థి, అయి= పుత్రుడిని 
కోరినవాడై; వసిష్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని వసిష్టుడు బోధింపగా, ఆ విధంగానే చేస్తా నని ఆ రాజు వసిష్టుడిని వెంటబెట్టుకొని అయోధ్యా 
నగరానికి వెళ్లి, ప్రజలందరికి ఇష్టు డై ఆ ముని శ్రేష్టుణ్ణి అతిభక్తితో పూజించసాగాడు. పూర్వం తాను రాక్షసుడై, 
తనభార్య మదయంతితో కూడి అడవిలో తిరిగేకాలంలో ఒక (బ్రాహ్మణదంపతులజంట కామకేళిలో ఉండటం 
చూచి, అధికమైన ఆకలితో బ్రాహ్మణుడిని పట్టుకొని భక్షింపగా, అతనిభార్య పరమపతి(వ్రత 'ఆంగిరసి” మిక్కిలి 
దుఃఖించి, భర్తను కోల్ళోవటంవలన కొడుకు పుట్టా లన్న తనకోరిక విఫలమైన దని శోకించి, “స్త్రీతో రమించినప్పుడు 
నీవుకూడా నా భర్తవలె అకాలమరణం పొందుతావు’ అని శపించి, 'వసిష్టునివలన నీకు పుత్రలాభం కలుగుతుంది” 
అని చెప్పి, అగ్నిప్రవేశం చేసింది. తరువాత ఈ విషయమంతా మదయంతి ద్వారా తెలిసికొని, తనకు పుత్రులను 
పొందే యోగ్యత లే దని ఆలోచించి, కల్మాషపాదుడు పుత్రుణ్ణి కోరినవాడై వసిష్టునితో ఇట్టా అన్నాడు. 


వసిష్టప్రసాదంబున( గల్మాషపాదుండు పుత్రవంతు(డగుట (సం.1-168-11) 
క, మనుకుల పవిత్రుం బుత్తకు । నినసన్నిభు ! నాకు బడయు; మే నట్లయినన్‌ 


మునినాథ! నీ ప్రసాదం । బున బితరులవలన బుణవిముక్తుండ నగుదున్‌. 131 


ప్రతిపదార్థం: మను, కుల, పవిత్రున్‌= మనువువంశాన్ని పరిశుద్దం చేసేవాడిని; పుత్రకున్‌= చక్కటి కుమారుడిని; ఇన, 
సన్నిభున్‌= సూర్యుడితో సమానమైనవాడిని; నాకున్‌; పడయుము= పొందుము; ఏను= నేను; అట్టు+అయినన్‌= ఆ విధంగా 
అయితే కానీ; మునినాథ!= ఓ మునిశ్రేష్టా!; నీ ప్రసాదంబునన్‌= నీదయచేత; పితరులవలనన్‌= పితృదేవతలవలన; బుణ, 
విముక్తు(డన్‌= అప్పునుండి విడువబడినవాడను; అగుదున్‌= జొతాను. 


తాత్సర్యం: ఓ వసిషస్టమహర్షీ! మనువువంశాన్ని పవిత్రంచేసేవాడు, సూర్యునితో సమానమైనవాడు అయిన సుపుత్రుడిని 
నాకు కలిగించుము. నేను ఆ విధంగా నీదయతో పితృదేవతల బుణంనుండి విముక్తుడ నౌతాను. 


వ. అని తన భార్యయైన మదయంతి యనుదానిని బుతుమతి సమర్పించిన, నదియు వసిషుప్రనాదంబున 
గర్టిణి యయి పండ్రెండేండులు గర్జంబు మోచి వేసరి, యొక్కయశ్శశకలంబున నుదరభేదనంబు( జేసిన నశ్మకుం 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 


డను రాజర్షి పుట్టె, నట యదృశ్యంతికిం బరాశరుం డుదయించి వసిష్ట నిర్మిత జాతకర్మాదికుండయి పెరు€ 
గుచు నొక్క నాండు రాక్షసభక్షణంబునం దనజనకు పంచత్వంబు దల్లివలన విని కోపదహనదందహ్యమాన 
హృదయుం డయి 'తపోమహత్త్వంబున నఖిలలోకసంహారంబు సేయుదు' నని యున్న మనుమని వారించి 
వసిష్టుం డి ట్లనియె. 132 


ప్రతిపదార్థం: అని= ఆ(ప్రకారం; తన భార్య, ఐన, మదయంతి అను దానిని= మదయంతి అనే పేరుగల ఆమెను; బుతు 
మతిన్‌= రజస్వల యైన దానిని; సమర్సించినన్‌= ఈయగా; అదియు= ఆమెయు; వసిష్ట, ప్రసాదంబునన్‌= వసిష్టుని 
దయచేత; గర్భిణి; అయి; పం[డ్రెండు+ఏ(డులు= పండ్రెండు సంవత్సరాలు; గర్భంబు, మోచి= గర్భాన్ని మోసి; వేసరి= 
విసుగుచెంది; ఒక్క; అశ్మ, శకలంబునన్‌= రాతిముక్కచేత; ఉదర భేదనంబునున్‌= కడుపు చీల్చుటను; చేసినన్‌= చేయగా; 
అశ్మకుండు, అను, రాజర్షి పుట్టెన్‌= పుట్టాడు; అట; అదృశ్యంతికిన్‌= అదృశ్యంతికి; పరాశరుండు; ఉదయించి= పుట్టి; వసిష్ట 
నిర్మిత, జాతకర్మ+ఆదికుండు+అయి= వసిష్టునిచేత చేయబడిన జాతకర్మం మొదలైనవి కలవాడై; పెరుగుంయ; ఒక్కనా( 
డు; రాక్షస, భక్షణంబునన్‌= రాక్షసుడు తినటంచేత; తన, జనకు, పంచత్వంబు= తనతం(డ్రియొక్క మరణం; తల్లివలన; 
విని; కోప, దహన, దందహ్యమాన హృదయుండు+అయి= కోప మనే అగ్నిచేత మిక్కిలిగా కాల్పబడుతున్న మనస్సు 
కలవా డై; తపస్‌+మహత్త్రంబునన్‌= తపస్సు యొక్క మహిమచేత; అఖిల, లోక, సంహారంబునన్‌= అన్ని లోకాలను చంపటం; 
చేయుదును=చేస్తాను; అని (కోపంతో) ఉండే; మనుమని, వారించి= పౌ(త్రుణ్ణి ఆపి; వసిష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని, రజస్వల అయిన తన భార్య మదయంతిని వసిష్టునికి సమర్పించగా ఆమె అతని అనుగ్రహంతో 
గర్భిణి అయి, పన్నెండేళ్ళు గర్భం మోసి విసిగి, ఒక రాతిముక్కతో కడుపు చీల్చుకొనగా, అశ్మకుడు అనే రాజర్షి 
జన్మించాడు. అక్కడ అదృశ్యంతికి (శక్తి భార్యకు) పరాశరుడు జన్మించాడు. అతనికి వసిష్టుడు జాతకర్మాదులు 
జరిపించాడు. అతడు పెరుగుతూ “రాక్షసుడు భక్షించటంచేత తనతండ్రి మరణించా డని ఒకనాడు తల్లి ద్వారా 
తెలిసికొని, కోపాగ్నితో మండుతున్న హృదయం కలవాడై తన తపోమహిమతో అఖిలలోకాలను నాశనం చేస్తా నని 
పూనుకొనగా అతడిని ఆపి, వసిష్టమహాముని ఇట్లా అన్నాడు. 


సీ. వినవయ్య! కృతవీర్యు( డను జనపతి దొల్లి । భృగు వంశ యాజ్యం డై పెక్కుక్రతువు 
లొనరించి, యగణిత ధనదానముల వారి । దృప్తుల6 గావించి దివికి జనిన, 
నతనివంశమున వా రతిధనలుబ్బులై । కృత్యవీర్యు ధనమెల్లం గ్లప్తి సేసి 
కొని డాంచియున్న వా రని భార్గవుల నెల్ల । బలికిన భార్గవుల్‌ భయము వొంది. 


తే. కొంద అర్దము వారిక కూర్చి యిచ్చి; । రవనిసురవంశ్యులకు నిచ్చి రందు€ గొంద, 
థ చ చ్‌ చ్‌ 
టెవ్వరికి నీక తమ తమ యిండ్ల బాతతి । కొని సుఖం బుండి రధము లై కొంద అందు. 133 


ప్రతిపదార్థం: వినవయ్య!= అయ్యా! విను; కృతవీర్యుండు; అను, జన, పతి= అనెడి రాజు; తొల్లి= పూర్వం; భృగు, వంశ, 
యాజ్యుండు+ఐ= భృగువంశం వారిని యాజ్యులుగా - అనగా యజ్ఞం చేయించే యాజ్ఞికులుగా కలవా డై; (క్రతువులు= అనేక 
యజ్ఞాలు; ఒనరించి= చేసి; అగణిత, ధన, దానములన్‌= లెక్కలేనన్ని ధనదానాలచేత; వారిన్‌= వాళ్ళను; తృప్తులన్‌+కావించి= 
తృస్తినొందిన వారినిగా చేసి; దివికిన్‌= స్వర్గానికి; చనినన్‌= వెళ్ళగా; అతని, వంశము, వారు; అతి ధనలుబ్దులు+ఐ= మిక్కిలిగా 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 779 


ధనమునందు ఆశకలవారై; కృతవీర్యు, ధనము+ఎల్లన్‌= కృతవీరునియొక్క ధనాన్ని అంతా; క్షప్తి, చేసికొని= ఏర్పాటు చేసికొని; 
డాంచి, ఉన్నవారు= దాచుకొని ఉన్నారు; అని= అని; భార్ల్గవులన్‌+ఎల్లన్‌= భృగువంశం వారి నందరిని ఉద్దేశించి; పలికినన్‌= 
పలుకగా; భార్గవుల్‌= ఆ భృగువంశ బ్రాహ్మణులు; భయము, పొంది; కొందరు; అర్థము= ధనాన్ని; వారికి+అ= వారికే; కూర్చి= 
ఒకటిగా చేర్చి; ఇచ్చిరి= ఇచ్చారు; అందున్‌= వారిలో; కొందజు= కొంతమంది; అవని, సుర, వంశ్యులకున్‌= (బ్రాహ్మణ 
వంశాన పుట్టిన వారికి; ఇచ్చిరి; అందు, కొందణు= అందులో మరికొంతమంది; ఎవ్వరికిన్‌= ఎవ్వరికికూడా; ఈక= ఇవ్వక; 
అధములు+ఐ= నీచులై; తమతమ, ఇండ్లన్‌; పాతికొని, సుఖంబు+ఉండిరి= తమ తమ ఇళ్ళలో పాతిపెట్టుకొని సుఖంగా 


ఉన్నారు. 


తాత్సర్యం: వినవయ్యా! పూర్వం కృతవీర్యు డనే రాజు భృగువంశబ్రాహ్మణులను యాజ్ఞికులుగా పొంది, పెక్కు 
యాగాలు చేసి, లెక్కలేనన్ని ధనదానాలచే వాళ్ళను తృప్తిపరచి స్వర్గానికి వెళ్ళాడు. అతనివంశంవాళ్ళు ధన లోభంతో 
'కృతవీరుని ధనాన్నంతా భృగువంశబ్రాహ్మణులు సంగ్రహించి దాచుకొని ఉన్నారు” అని పలుకగా, ఆ బ్రాహ్మణులు 
కొందరు భయపడి తమ దగ్గర ఉన్న ధనాన్ని ఒకచోట చేర్చి వాళ్ళకే ఇచ్చారు. మరికొందరు తమధనాన్ని వేర్వేరు 
బ్రాహ్మణవంశాలవాళ్ళకు ఇచ్చారు. ఇంక కొందరు తమ ఇళ్లలో పాతిపెట్టుకొన్నారు. 

వ. అంత నా క్షత్రియు లొక్క భార్గవుని యిల్లు గ్రొచ్చి యనంతం బయిన యర్థ్ధంబు గని యలిగి, రాజధన వంచకులై 


MWD 
రని భార్గవుల నెల్ల నిగ్రహంచి, గర్దంబుల నున్న యర్హకులు మొదలుగా వధించిన, వెజచి భార్గవుల భార్యలెల్ల 
హెమవంతంబునకుం బాటిన; నం దొక్క భృగుపత్ని భయంపడి, తన యూరుదేశంబున గర్హంబు ధరియించిన, 
నెటింగి క్షత్రియులు దాని భేదింప సమకట్టి వచ్చిన నంతకు ముందటి. 134 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ఆ క్షత్రియులు= ఆ రాజులు; ఒక్క, భార్గవుని, ఇల్టు= ఒక భృగువంశ (బ్రాహ్మణుని 
ఇల్లు; (క్రొచ్చి= త్రవ్వి; అనంతంబు+అయిన= అంతం లేనిదైన అనగా అత్యధిక మైన, అర్థంబున్‌= ధనాన్ని; కని= చూచి; 
అలిగి= కోపించి; రాజ, ధనవంచకులు+ఐరి+అని= రాజుయొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళు అయ్యా రని; భార్గవులన్‌+ఎల్లన్‌= 
భృగువంశ (బ్రాహ్మణుల నంతా; నిగ్రహించి= పడద్రోసి; గర్భంబులన్‌+ఉన్న= కడుపు లో ఉన్న; అర్భకులు= బాలురు; 
మొదలుగా; వధియించినన్‌= చంపగా; వెజచి= భయపడి; భార్గవుల; భార్యలు+ఎల్లన్‌= భార్గవుల, భార్యలందరు; హిమవంతంబు 
నకున్‌= హిమాలయ పర్వతానికి; పాటీనన్‌= పరుగెత్తగా; అందు+ఒక్క= వారిలో ఒక్క; భృగుపత్ని= భృగువంశపు బ్రాహ్మణుని 
భార్య, భయంపడి; తన; ఊరు, దేశంబునన్‌= తొడయందు; గర్భంబు= గర్భాన్ని; ధరియించినన్‌= ధరింపగా; ఎజింగి= 
తెలిసికొని; క్షత్రియులు= రాజులు; దానిన్‌= దానిని; భేదింపన్‌= చీల్చుటకు; సమకట్టి= పూనుకొని; వచ్చినన్‌= రాగా; అంతకు 
ముందజ= అంతకంటె మునుపే. 


తాత్పర్యం: తర్వాత ఆ క్షత్రియులు ఒక భృగువంశబ్రాహ్మణుని ఇల్లు త్రవ్వి అత్యధికమైన ధనం చూచి, కోపించి, 
రాజధనం వంచనతో (గ్రహించా రని ఆ భృగువంశ బ్రాహ్మణుల నందరినీ పడద్రోసి, కడుపులలో ఉన్న బాలురు 
మొదలుగా అందరినీ చంపగా, వాళ్ళభార్యలంతా భయపడి హిమాలయానికి పరుగెత్తారు. వాళ్ళలో ఒక 
(బ్రాహ్మణునిభార్య తనతొడలో గర్భాన్ని ధరించగా, క్షత్రియులు అది తెలిసికొని దానినికూడ ఏచ్చిన్నం చేయా లని 
రాగా, అంతకు ముందే. 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 
భార్గవుండైన జొర్వునిజననము (సం.1-169-20) 


క. భువనోపప్లవసమయో । ద్దవ భానునిభప్రభావిభాసితుం డయి భా 
ర్ల్గవుం డూరుదేశమున ను । ద్దవించె మహి వెలుంగుచుండ బ్రభ నౌర్వు( డనన్‌. 135 


ప్రతిపదార్థం: భువన+ఉపప్లవ, సమయ+ఉద్భవ, భాను, నిభ, ప్రభా, విభాసితుండు+అయి= లోకాలయొక్క ప్రళభయకాలమందు 
పుట్టిన సూర్యునితో సమానమైన కాంతిచేత ప్రకాశించేవా డై; భార్గవుండు= భృగువంశంవాడు; ఊరు, దేశమునన్‌= తొడయందు; 
జౌర్వుండు+అనన్‌= జౌర్వు డనే పేరుతో; ప్రభన్‌= కాంతితో; మహిన్‌= భూమిమీద; వెలుంగుచుండన్‌= ప్రకాళశించేటట్టుగా; 
ఉద్భవించెన్‌= పుట్టెను. 


తాత్సర్యం: ప్రళభయకాలసూర్యునివంటి కాంతితో భృగువంశంవాడు తొడనుండి పుట్టి జౌర్వు డనే పేరుతో లోక 
ప్రసిద్దు డయ్యాడు. 
మ. అమితౌజుం డగు వాని( జూచి కృతవీర్యామ్నాయజ క్షత్రియా 

ధములెల్లన్‌ హతద్భష్టు లై కృపణతం దత్పర్వతారణ్యదే 

శములం గ్రుమ్మరుచుండి రంధు లయి; నిశ్శంకం బ్రతిక్రూరక 

ర్మములం దుద్యతు లైన వారికి నశర్మప్రాప్తి గాకుండునే. 136 
ప్రతిపదార్థం: అమిత+ఓజుండు+అగు= మిక్కిలి తేజస్సు కలవాడైన; వానిన్‌= ఆ జార్వుని; చూచి; కృతవీర్య+ఆమ్నాయజ, 
క్షత్రియ+అధములు+ఎల్లన్‌= కృతవీర్యుని వంశంలో పుట్టిన నీచులైన క్షత్రియులంతా; హత, దృష్టులు+ఐ= కొట్టబడిన 
చూపులు కలవాళ్ళయి అనగా నాశమైన దృష్టి కలవాళ్ళయి; అంధులు+అయి= గ్రుడ్డివాళ్ళయి; కృపణతన్‌= దీనత్వంతో; 
తద్‌+పర్వత, అరణ్య, దేశములన్‌= ఆ కొండలయొక్క, అడవులయొక్క (ప్రదేశాలలో; (క్రుమ్మరుచుండిరి= తిరుగుతూ 
ఉన్నారు; నిశ్శంకంబు= జంకులేకుండ; అతి, (క్రూర, కర్మములందు= మిక్కిలి దుర్మార్గపు పనులలో; ఉద్యతులు+ఐన; 


వారికిన్‌= ప్రయత్నం కలవాళ్ళకి; అశర్మ(ప్రాప్తి= సంతోషం కానిదానిని పొందటం - అనగా దుఃఖాన్ని పొందటం; కాకుండునే= 
జరుగకుండునా. 


తాత్పర్యం: అమితమైన తేజస్సు కల ఆ బౌర్వుడిని చూచిన వెంటనే కృతవీర్యుని వంశంలో పుట్టిన క్షత్రియాధము 
లంతా దృష్టి కోల్పోయి, గ్రుడ్డివా ళ్ళయి దైన్యంతో ఆ పర్వతారణ్యప్రదేశాలలో తిరుగుతూ ఉండిపోయారు. జంకు 
లేకుండ పరమదుర్మార్గపుపనులు చేయటానికి ప్రయత్నించేవాళ్ళకు దుఃఖం ప్రాప్తించకుండా ఉంటుందా? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అట్లాక్షత్రియు లందటు నంధు లై భృగుపత్ని యొద్దకు వచ్చి, మాకు దృషప్టదానంబు. బ్రసాదింపవలయు నని వేడిన 

నది వారల కి ట్లనియె. 137 
ప్రతిపదార్థం: అట్టు; ఆ క్షత్రియులు; అందటున్‌; అంధు లై= గ్రుడ్డివాళ్ళయి; భృగుపత్ని= భృగువు భార్య; వద్దకు= దగ్గరకు; 
వచ్చి= చనుదెంచి; మాకున్‌; దృష్టి= చూపు; దానంబున్‌= ఇచ్చుట; (ప్రసాదింపవలయును; అని= అని; వేండినన్‌= (ప్రార్థింపగా; 
అది, వారలకున్‌= ఆమె వాళ్లతో; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 781 


తాత్సర్యం: ఆ విధంగా ఆ క్షత్రియులంతా గ్రుడ్డవాళ్ళయి భృగుభార్యవద్దకు వచ్చి 'మాకు చూపు మరల 
ప్రసాదించు” మని వేడుకోగా ఆమె వాళ్ళతో ఇట్లా అన్నది. 


మధ్యాక్కర. 
ఏను మీ దృష్టులు గొన్నదాన గా; నిక్కుమారుండు 
భానుతేజుండు మీచేం దనగురులు పరిభూతు లయిన 
దానికి నలిగి మీ పాపబుద్ధికి దగ నిట్లు సేసె; 
వీని మే రెటు(గరె భార్గవకులము వెలి(గించువాని. 138 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ, దృష్టులు= మీ చూపులను; కొన్న, దానన్‌= తీసికొన్న దానను - అనగా మీకు లేకుండ 
చేసిన దానను; కాన్‌= కాను; ఈ+కుమారుండు; భాను, తేజుండు= సూర్యునితో సమానమైన తేజస్సుకలవాడు; మీచేన్‌= 
మీ చేత; తన, గురులు= తన తండ్రి తాతలు; పరిభూతులు= అవమానింపబడినవాళ్ళు; అయిన, దానికిన్‌= అయినందుకు; 
అలిగి= కోపించి; మీ, పాప, బుద్ధికిన్‌= మో యొక్క పాపచింతనకు; తగన్‌= తగినట్టు; ఇట్టు; చేసెన్‌; భార్గవ, కులము; వెలి( 
గించువాని; వీని, మీరు+ఎజుంగరే= ఇతనిని మీరు ఎరుగరా? 


తాత్పర్యం: మీ చూపులను నేను పోగొట్టలేదు. ఈ కుమారుడు సూర్యసమానమైన తేజస్సు కలవాడు. తన 
తండ్రితాతలను మీరు అవమానించా రని కోపించి, మీ పాపబుద్దికి తగినట్టు ఇట్లా చేశాడు. భార్గవకులాన్ని 
'ప్రకాశింపజేసే వీడిని మే రెరుగరా? 


వ. 'ఇక్కుమూరుండు నూటు సంవత్సరములు నా యూరు గర్హంబున నుండి సకల వేదవేదాంగంబులు నేర్చినవా(డు, 
మహాతపోనిధి; మీకుం గరుణించు నితనిం బ్రార్థింపుం', డనిన, నాక్షత్రియులు నతిభక్తులై యౌర్వుం బ్రార్థించి 
తత్పసాదంబున దృష్టులు వడసి చని; రంత నౌర్వుండు దన పితృబంధుజనులెల్ల నొక్కటం బరలోక గతు లగుటకు 
దుఃఖించి, సకలలోక ప్రలయార్ధంబుగా ఘోరతపంబు సేయందొడంగిన. 139 


ప్రతిపదార్థం: ఈ+కుమారుండు; నూణు, సంవత్సరములు; నా, ఊరు గర్భంబునన్‌= నా తొడయందు; ఉండి= నివసించి; 
సకల, వేద, వేద+అంగంబులు= అన్ని వేదములు, వేద వేదాంగములు; నేర్చినవాండు= అభ్యసించినవాడు; మహా, తపోనిధి= 
గొప్ప తపస్సునకు స్థానమైనవాడు; మీకున్‌= మిమ్ము; కరుణించున్‌= కరుణిస్తాడు; ఇతనిన్‌= వీనిని; ప్రార్థింపుండు= 
ప్రార్థించండి; అనినన్‌= అనగా; ఆ క్షత్రియులున్‌= ఆ క్షత్రియులు; అతి, భక్తులు+ఐ= మిక్కిలి భక్తికలవారై; జౌర్వున్‌, 
ప్రార్థించి= బౌర్వుని ప్రార్థించి (వేడుకొని); తత్‌+ప్రసాదంబునన్‌= అతనియొక్క దయచేత; దృష్టులు= చూపులు; పడసి= 
పొంది; చనిరి= వెళ్ళారు; అంతన్‌= అటుపై; జౌర్వుండు= జౌర్వుడు; తన, పితృ బంధుజనులు+ఎల్లన్‌= తన తండ్రులు, 
బంధువులు అందరు; ఒక్కటన్‌= ఒక్కటిగా, ఒక్కసారిగా; పరలోక, గతులు+అగుటకున్‌= మరొకలోకానికి వెళ్లినవారగుటకు; 
- అనగా మరణించినందుకు; దుఃఖించి; సకలలోక; ప్రలయ+అర్థంబుగాన్‌= అన్ని లోకాల నాశనంకొరకు; ఘోర తపంబు= 
భయంకరమైన తపస్సు; చేయన్‌+ తొడంగినన్‌= చేయటానికి పూనుకొనగా. 


తాత్సర్యం: “ఈ కుమారుడు వందసంవత్సరాలు నా ఊరువులో ఉండి వేదవేదాంగా లన్నిటిని నేర్చాడు; మహాతపోనిధి. 
ఇతడిని ప్రార్థించండి. మిమ్ములను కరుణిస్తాడు అని పల్కగా, ఆ క్షత్రియులు మిక్కిలి భక్తి కలవాళ్ళయి జొర్వుని 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రార్థించి, అతని దయతో తిరిగి దృష్టిని పొంది వెళ్ళిపోయారు. తర్వాత బౌర్వుడు తన తండ్రులు, బంధువులు 
అందరు ఒక్కసారిగా మరణించినందుకు దుఃఖించి, లోకాలన్నింటిని నాశనం చేసేందుకు భయంకరమైన తపస్సు 
చేయ పూనుకొన్నాడు. 


చ. అతని తపంబు పెంపున( జరాచరసంభృతమైన విష్టప 

త్రితయము భీతి. బొందిన, ధృతిం బితృ్భలోకనివాసు లైన త 

త్పిత్భవరు లెల్ల వచ్చి కడు( బ్రీతి నపాక్ళత గర్వు నౌర్వు న 

ప్రతిమతపోవిభాసిం గని పల్మిరి తద్దయు శాంతచిత్తులై, 140 
ప్రతిపదార్థం: అతని, తపంబు, పెంపునన్‌= ఆ జౌర్వుని తపస్సుయొక్క అధిక్యంచేత; చర+అచర, సంభృతము+అయిన= 
కదలిక కలవాటితో, కదలికలేని వాటితో నిండిన; విష్టప, త్రితయము= లోకాలు మూడు; భీతిన్‌= భయాన్ని; పొందినన్‌= 
పొందగా; ధృతిన్‌= సంతోషంతో; పితృలోక, నివాసులు+ఐన= పితృలోకంలో ఉన్నవాళ్ళయిన; తద్‌+పిత్స, వరులు+ఎల్లన్‌= 
అతనియొక్క ఉత్తములైన తండ్రులంతా; వచ్చి; కడున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= (ప్రేమతో; అపాకృత, గర్వున్‌= తొలగింపబడిన 
గర్వం కలవాడిని; అప్రతిమ, తపస్‌+విభాసిన్‌= సాటిలేని తపస్సుచే (ప్రకాశించేవాడిని; జొర్వున్‌= జొర్వుని; కని= చూచి; 
తద్దయున్‌= మిక్కిలి; శాంతచిత్తులు+ఐ= శాంతంతో కూడిన మనస్సుకలవాళ్ళయి; పలికిరి. 
తాత్సర్యం: ఆ బౌర్వుని తీవ్రతపస్సుకు చరాచరాలతో కూడిన ముల్లోకాలు భీతిచెందగా, పితృలోకవాసులైన అతని 
తాతతం[డ్రులంతా సంతోషంతో వచ్చి మిక్కిలి ప్రేమతో - గర్వం లేనివాడు, సాటిలేని తపస్సుతో (ప్రకాశించేవాడు 
అయిన జొర్వుడిని చూచి మిక్కిలి శాంతచిత్తులై ఈ విధంగా పలికారు. 


పితృదేవతలు బౌర్వుని శాంతచిత్తుని. జేయుట (సం.1-170-14) 


వ. 'అయ్యా! నీ తపో మహత్తంబు( జూచి లోకంబు లెల్ల భయంపడియెడు; లోకానుగ్రహంబుగా నీరోషంబు విడువుము; 
మే మసమర్దుల మై క్షత్రియులచేత వధియింపం బడిన వారము గాము; ధనలుబ్దుల మయి ధనంబు దాంచినవారము 
గాము; ధనము వలసినం గుబేరుండు దాన మాకు. దెచ్చి యిచ్చుం; దపోమహత్వంబున మాకు నాయువు 
గడుంబెద్దయైన నిర్వేదించి మనుష్యలోకంబున నుండ నొల్లక యాత్మఘాతంబునం బుణ్యలోకంబులు లేమిం జేసి 
దానిం బరిహరించి యా క్షత్రియులతో వైరం బమర్థికొని తన్నిమిత్తంబున దేహంబులు విడిచితిమి; భార్గవులతేజంబు 
నొరులు పరిభవింప నోపుదురె? కావున నీవు దీనికింగా సర్వజనోప్రదవంబు సేయవల; దిది మా కభీష్టం' బనిన 
నౌర్వుండు వారల కి ట్లనియె. 141 

ప్రతిపదార్థం: అయ్యా: నీ, తపస్‌+మహత్తంబున్‌= నీ తపస్సుయొక్క గొప్పతనాన్ని; చూచి; లోకంబులు+ఎల్లన్‌; భయంపడియెడు; 

లోక+అనుగ్రహంబుగా= లోకాలకు మేలు కలిగేటట్టుగా; నీ, రోషంబు= నీ కోపాన్ని; విడువుము; మేము= అందరము; 
అసమర్గులము+ఐ= శక్తిలేని వారమై; క్షత్రియులచేత; వధియింపన్‌+పడిన, వారము కాము= చంపబడినవాళ్ళం కాము; ధన, 


లుబ్బులము+అయి= ధనమునందు మిక్కిలి ఆశ కలవాళ్ళ మై; ధనంబు= ధనాన్ని; దాచిన వారము కాము= దాచిపెట్టిన వాళ్లం 
కాము; ధనము; వలసినన్‌= అవసరమైతే; కుబేరుండు; తాన్‌+అ= తానే; మాకున్‌; తెచ్చి ఇచ్చున్‌; తపస్‌+మహత్త్రంబునన్‌= 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 783 
తపస్సుయొక్క మహిమచేత; మాకున్‌= మాకు; ఆయువు= ఆయుష్యం; కడున్‌= మిక్కిలి; పెద్ద, ఐనన్‌= ఎక్కువ కాగా; 
నిర్వేదించి= విరక్తి చెంది; మనుష్య లోకంబునన్‌= మానవలోకంలో; ఉండన్‌= ఉండటానికి; ఒల్లక= ఇష్టపడక; ఆత్మ, 
ఘాతంబునన్‌= ఆత్మహత్యవలన; పుణ్యలోకంబులు; లేమిన్‌+చేసి= లేకుండటంవలన; దానిన్‌= ఆత్మహత్యను; పరిహరించి= 
వదలి; ఆ, క్షత్రియులతో; వైరంబు; అమర్శికొని= ఏర్పాటు చేసికొని; తద్‌+నిమిత్తంబునన్‌= ఆ కారణంగా; దేహంబులు, 
విడిచితిమి; భార్గవుల= భృగువంశం బ్రాహ్మణులయొక్క; తేజంబున్‌= కాంతిని, పరాక్రమాన్ని; ఒరులు= ఇతరులు; పరిభవింపన్‌+ 
ఓపుదురే= అవమానింపగలరా; కావునన్‌; నీవు; దీనికిన్‌+కా= దీనికొరకని; సర్వ, జన+ఉప(ద్రవంబు= అందరు ప్రజలకు హాని; 
చేయ, వలదు= చేయవద్దు; ఇది; మాకు; అభీష్టంబు= కోరిక; అనినన్‌= అని చెప్పగా; బొర్వుండు; వారలకున్‌= వాళ్లకు; 
ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: 'నాయనా! నీ తపోమహిమ చూచి లోకా లన్నీ భయపడుతున్నాయి. లోకాలకు మేలు కలిగే విధంగా 
నీ కోపాన్ని వదలిపెట్టుము. మేము అసమర్థుల మై క్షత్రియులచేత వధింపబడ లేదు. ధనంమీది పేరాసతో ధనాన్ని 
దాచలేదు. మాకు ధనం అవసరమైతే, కుబేరుడు తానే తెచ్చి యిస్తాడు. తపోమహిమతో మాకు ఆయుష్యం 
మిక్కిలియెక్కువ కాగా విరక్తి చెంది, మానవలోకంలో ఉండటానికి ఇష్టం లేక, ఆత్మహత్య చేసికొంటే పుణ్యలోకాలు 
రావని, దాన్ని వదలి, ఆ క్షత్రియులతో వైరం తెచ్చుకొన్నాం. ఆ కారణంగా దేహాలు విడిచాం. భృగువంశ బ్రాహ్మణులు 
తేజస్సును ఇతరులు పరాభవించగలరా? కనుక దీనికై నీవు ప్రజలందరికీ హాని చేయవద్దు. ఇది మా కోరిక అని 
పల్కగా జొర్వుడు వాళ్ళతో ఇట్లా అన్నాడు. 
మత్తకోకిలము. 

మానితం బగు నా తపోమహిమం ద్రిలోక పరాభవం 

బేను జేయంగ6 బూని చేసితి నిట్టి దొక్క ప్రతిజ్ఞ మున్‌, 

a 

దీని నెట్టులు గ్రమ్మణింతు మదీయ భాషిత మెన్నడు 

న్నేని మోఘము గాదు దిగరణీరవీందు లెటుంగంగన్‌. 142 
ప్రతిపదార్థం: మానితంబు+అగు= పూజింపబడినదయిన; నా, తపోమహిమన్‌ = నా తపస్సుయొక్క గొప్పతనంచేత; 
ఏను=నేను; (త్రిలోక, పరాభవంబున్‌= ముల్లోకాల నాశనాన్ని; చేయంగన్‌= చేయటానికి; పూని= ప్రయత్నించి; పూర్వము; 
ఇట్టిది= ఇటువంటిదైన, ఒక్క, ప్రతిజ్ఞ= ఒక్క (ప్రతిన; చేసితిన్‌= చేశాను; దీనిన్‌= దీన్ని; ఎట్టులు= ఏ విధంగా; (క్రమ్మరింతున్‌= 


మరలిస్తాను; దిక్‌+ధరణీ, రవి+ఇందులు= దిక్కులు, భూమి, సూర్యుడు, చంద్రుడు; ఎజుంగంగన్‌= తెలియగా; మదీయ, 
భాషితము= నాదైన మాట; ఎన్నండున్‌+ఏని= ఎన్నడైనా; మోఘము= వ్యర్థం; కాదు= కాజాలదు. 


తాత్పర్యం: (ప్రశస్తమైన నా తపోమహిమతో ముల్లోకాలను నాశనం చేస్తా నని పూర్వం నే నొక (ప్రతిజ్ఞ చేశాను. దీనిని 
ఏ విధంగా మరలిస్తాను. దిక్కులు, భూమి, సూర్యచంద్రులు సాక్షులుగా నా మాట ఎన్నడూ వ్యర్థం కాదు. 
విశేషం: జౌర్వుడు తన ప్రతిజ్ఞ వ్యర్థం కాదు అని చెప్పే సందర్భంలో ప్రతిజ్ఞాపాలన తప్ప దని నిర్జారించాడు. అట్టి నిర్దారణ 
వాక్యం ఏ స్వరంలో ఏ విధంగా ప్రకటించాలో ప్రస్తుత పద్యగతిలో ప్రతీయమానమైంది. 
క. మతి మటిచి యనిస్తీర్ణ । ప్రతిజ్ఞు డగు వాని కోపపటుదహన మని 

ర్ల్గత మయి వడి నరణి సము । ల్థిత దహనమపోలె నాత్మదేహము నేర్చున్‌. 143 


784 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మతిన్‌= మనస్సునందు; మజచి; అనిస్తీర్ల ప్రతిజ్ఞడు= దాటబడని ప్రతిజ్ఞ కలవాడు; అగు, వాని, కోప, పటు, 
దహనము= అయిన వ్యక్తియొక్క కోపం అనెడి గొప్ప అగ్ని; అనిర్గతము+అయి= బయటికి వెలువడని దై; అరణి, సమ్‌+ఉత్ధిత, 
దహనము+అ పోలెన్‌= అరణియందు పుట్టిన నిప్పువలె, వడిన్‌= వేగమే; ఆత్మదేహమున్‌= తన శరీరాన్ని; ఏర్చున్‌= కాల్చును. 


తాత్పర్యం: మరచిపోయి తన ప్రతిజ్ఞను నేరవేర్చుకొననివాడి కోపాగ్ని వెలుపలికి రానిదై, అరణిలో పుట్టిన అగ్నివలె 
వెంటనే అతనిశరీరాన్ని కాల్ఫివేస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క. అలయక నిమిత్తజంబగు । నలుకను క్షమియించి శాంతు( డగు పురుషుం డి 

మ్ముల రక్షింప(గ నోపునె । పొలుపుగ ధర్మార్థకామములు సమములుగన్‌. 144 
ప్రతిపదార్థం: అలయక= (శ్రమపడక; నిమిత్తజంబు+అగు, అలుకను= కారణంవలన పుట్టిన దైవ కోపాన్ని; క్షమించి= ఓర్చి; 
శాంతుండు+అగు= శాంతం కలవాడైన; పురుషుండు= మానవుడు; పొలుపుగా= చక్కగా; ధర్మ+అర్హ, కామములు= ధర్మం, 
అర్థం, కామం అనే పురుషార్థాలు; సమములుగన్‌= సమానాలుగా; ఇమ్ములన్‌= తగినట్టుగా; రక్షింపంగన్‌+ఓపునె= రక్షింప 
కలుగునా. 
తాత్సర్యం: ఒక కారణంవలన కలిగిన కోపాన్ని తీర్చుకొనటానికి శ్రమపడక, సహించి శాంతు డైన మానవుడు 
ధర్మార్థకామాలను చక్కగా, సమానంగా రక్షించగలడా? 


తే. పాపు లై క్షత్రియాధముల్‌ భార్గవులకు । నట్లు హింస గావించు నాం డార్తనాద 

మూరుగర్దగతుండనై యుండి వినిన । నాడ కోప మసహ్యమై నన్ను! బొందె. 145 
ప్రతిపదార్థం: పాపులు+ఐ= దుర్మార్గు లై; క్షత్రియ+అధముల్‌= నీచు లైన క్షత్రియులు; భార్షవులకున్‌= భృగువంశ 
(బ్రాహ్మణులకు; అట్టు; హింస, కావించునాండు= ఆ విధంగా హింస చేసే రోజు, ఆర్తనాదము= దుఃఖధ్వని; ఊరు, గర్భ, 
గతుండను+ఐ= తొడలోపల ఉన్నవాడనై; ఉండి= వసించి; వినిన, నాండు+అ= వినిన రోజే; కోపము; అసహ్యము+ఐ= 
ఓర్వరాని దై; నన్నున్‌; పొందెన్‌. 
తాత్పర్యం: దుర్మార్ల్గులై, నీచు లైన క్షత్రియులు - భృగువంశ (బ్రాహ్మణులను ఆ విధంగా హింసిస్తున్నవాడే, వాళ్ళ 
దుఃఖధ్వనిని నేను తొడలోపల ఉండి విన్నప్పుడే నాకు సహించరాని కోపం కలిగింది. 
తే. ఎటుక గల. డేని మటి శక్తు( డేని యన్యు । లన్యులకు హింస గావించునపుడు దాని 

బూని వారింపకున్న నప్పురుషుం డేంగు । హింస చేసినవారల యేంగుగతికి. 146 
ప్రతిపదార్థం: ఎటుక=జ్ఞానం; కల(డు+ఏని= ఉన్నవాడైతే; అన్యులు= ఇతరులు; అన్యులకున్‌= ఇతరులకు; హింస, 


కావించు, నపుడు; దానిన్‌= ఆ హింసను; పూని= ప్రయత్నించి; వారింపక+ఉన్నన్‌= ఆపకున్నట్లయితే; ఆ+పురుషుండు; హింస, 
చేసిన వారల; ఏంగు గతికిన్‌= వెళ్ళే మార్గానికి (చోటుకి) (నరకానికి అని భావం). 


తాత్సర్యం: జ్ఞానవంతుడు, సమర్ధుడు అయినవాడు - ఒకరు మరొకరిని హింసించే సమయంలో ప్రయత్నించి ఆ 
హింసను నివారించకుంటే, అతడుకూడ ఆ హింస చేసినవాళ్ళగతినే (నరకాన్నే) పొందుతాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 785 
విశేషం: నన్నయ రుచిరార్హసూక్తి, 


వ. కావున లోకంబులయందు సామర్హ్యంబు గలిగి పాప ప్రతిషేధంబు సేయని వారల నుద్దేశించి యలిగితి; నేనును 
మీ వచనంబతిక్రమింప నోడుదు; నఖిలలోకదహనోద్యతం బయిన నా కోపదహనంబు నిగ్భహీతం బయిన నన్ను 
దహించు; నేమి సేయు వాండ? మీరు సర్వలోకహితులరు; నాకును లోకంబులకును హితం బగునట్లుగా 
నుపదేశింపు డనిన నౌర్వునకుం బితరు లి ట్లనిరి. 147 

ప్రతిపదార్థం: కావునన్‌; లోకంబుల అందున్‌= లోకాలలో; సామర్థ్యంబు; కలిగి; పాప, ప్రతిషేధంబు= పాపాన్ని ఆపటాన్ని; 
చేయని వారలన్‌= చేయనివాళ్లను; ఉద్దేశించి; అలిగితిని= కోపించాను; ఏనును= నేనుకూడ; మీ, వచనంబు= మీ మాట; 
అతి(క్రమింపన్‌= దాటుటకు; ఓడుదును= భయపడతాను; అఖిల, లోక, దహన+ఉద్యతంబు+అయిన= అన్ని లోకాలను 
కాల్చటానికి పూనుకొన్న; నా, కోప, దహనంబు= నా కోప మనే నిప్పు; నిగృహీతంబు+అయినన్‌= నివారింపబడిన దైతే; 
నన్ను+అ= నన్నే; దహించున్‌= కాల్చును; ఏమి, చేయువా(డన్‌= నేనేమి చేయాలి; మీరు; సర్వలోక, హితులరు= అన్ని 
లోకాలకు మేలు కోరేవారు; నాకును, లోకంబులకును, హితంబు+అగునట్టుగాన్‌= నాకూ, లోకాలకూ మేలు కలిగేటట్లుగా; 
ఉపదేశింపుండు; అనినన్‌= అని అడుగగా; జౌర్వునకున్‌= జొర్వునికి; పితరులు= పితృదేవతలు; ఇట్టు+అనిరి. 


తాత్పర్యం: 'అందుచేత లోకాలలో - సామర్థ్యం ఉండి, పాపాన్ని ఆపటానికి ప్రయత్నంచేయనివాళ్ళను ఉద్దేశించి 
కోపం వహించాను. నేను మీ మాట దాటటానికి భయపడతాను. లోకాలన్నింటిని దహించటానికి పూనుకొన్న నా 
కోపాగ్నిని ఆపితే, అది నన్నే దహిస్తుంది. ఇప్పు డేం చేయాలి? నాకూ, ఈ లోకాలకూ మేలు కలిగే విధంగా 
ఉపదేశించండి” అని పల్కగా బొర్వునితో పితృదేవతలు ఇట్టా అన్నారు. 


ఆ. జలములంద యుండు సర్వలోకంబులు । గాన నీ మహోగ్ర కలుష వహ్ని 
జలధిలోన విడిచి సత్యప్రతిజ్ఞుండ | వగుము; జలధి జలము నది దహించు. 148 


ప్రతిపదార్థం: సర్వ, లోకంబులు= అన్ని లోకాలు; జలములు+అంద= నీటియందే; ఉండున్‌= ఉంటాయి; కాన= కనుక; 
నీ మహా+ఉ(గ్ర, కలుషనహ్నిన్‌= నీయొక్క మిక్కిలి భయంకరమైన కోప మనే అగ్నిని; జలధిలోనన్‌= సము(ద్రంలో; విడిచి; 
సత్య, (ప్రతిజ్ఞుఃడవు= సత్యమైన (ప్రతిజ్ఞ కలవాడవు; అగుము= కావలసింది; ఆ కోపాగ్ని; జలధి, జలమున్‌= సముద్రపు నీటిని; 
దహించున్‌= కాల్చుతుంది. 


తాత్పర్యం: అన్నిలోకాలూ నీటిలోనే ఉంటాయి. కనుక మహాభయంకరమైన నీ కోపాగ్నిని సముద్రంలో విడిచిపెట్టి; 
నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. అది సముద్రంలోని నీటిని దహిస్తుంది. 


వ. 'అనిన నౌర్వుండు పితృదేవతాదేశంబునం దన కోపానలంబు సముద్రంబులో వైచిన, నది యౌర్వానలంబు నా 
నశ్వముఖంబున నబ్ధిజలంబులం ద్రావుచుండు; నిది వేదంబులయందు వినంబడియెడుకథ గావున నీవును 
నౌర్వునట్ల ధర్మవిదుందవు భువనపరిభావి యైన యీ క్రోధంబు విడువు' మనిన వసిష్టు వచనంబునం బరాశరుండు 
గోపం బుపసంహరించి, రాక్షసవినాశార్థంబుగా సత్రయాగంబు సేయం గడంగిన. 149 


786 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని తెలుపగా; బౌర్వుండు; పితృదేవతా+ఆదేశంబునన్‌= పితృదేవతలయొక్క ఆజ్ఞచేత; తన, 
కోప+అనలంబు= కోపమనే అగ్నిని; సముద్రంలో= సాగరంలో; వైచినన్‌= విసరివేయగా; అది= అదే; జొర్వ+అనలంబు, నాన్‌= 
జౌర్వాన్ని అనే పేరుతో; అశ్యముఖంబునన్‌= గుర్రపుముఖంతో; అద్ది, జలంబులన్‌= సముద్రపు నీటిని; (త్రావుచున్‌+ఉండున్‌= 
త్రాగుతూ ఉన్నది; ఇది, వేదంబులన్‌ అందు= ఇది వేదాలలో; వినంబడియెడు= వినిపించెడి; కథ= కథ; కావునన్‌= కాబట్టి; 
నీవును= నీవు కూడా; బొర్వు, అట్ల= బొర్వునివలె; ధర్మ, విదుండవు= ధర్మాన్ని తెలిసినవాడవు; భువన, పరిభావి,ఐన= 
లోకములను నళింపచేసేది ఐన; ఈ, (క్రోధంబున్‌= ఈ కోపాన్ని; విడువుము+అనిన= వదలిపెట్టు అని పలికినట్టి; వసిష్టు, 
వచనంబునన్‌= వసిష్టునిమాట(ప్రకారం; పరాశరుండు; కోపంబు= కోపాన్ని; ఉపసంహరించి= మరలించి; రాక్షస, వినాశ+ 
అర్థంబుగాన్‌= రాక్షసులచావుకొరకు; సత్రయాగంబు= స(త్రయాగాన్ని; చేయన్‌= చేయటానికి; కడంగినన్‌= పూనుకొనగా. 


తాత్సర్యం: అని పల్కగా జౌర్వుడు పితృదేవతల ఆజ్ఞ ప్రకారం తన కోపాగ్నిని సముద్రంలో వేయగా, అది 
జౌర్యాగ్ని అనే పేరుతో గుర్రపుముఖంతో సము(ద్రపునీటిని త్రాగుతూ ఉంటుంది. ఇది వేదాలలో వినిపించే కథ. 
“నీవుకూడా జొర్వునివలె ధర్మం తెలిసినవాడవు కనుక లోకాలను నశింపజేసే ఈ కోపాన్ని విడిచిపెట్టుము' అని 
పల్కగా, వసిష్టునిమాట (ప్రకారం పరాశరుడు కోపాన్ని ఉపసంహరించి, రాక్షసవినాశంకొరకు సత్రయాగం చేయా 
లని పూనుకొన్నాడు. 


పరాశరుడు రాక్షసవినాశార్థంబు స్యత్రయాగంబు సేయుట (సం.1-172-2) 


తే. శక్తి రాక్షసనిహతు( డై చనిన శోక | దహనహతు. డై వసిష్టుండు దాని దలంచి 
కడు. బ్రశాంతాత్ముం. డయ్యు రాక్షసవినాశ । మొలసి మనుమని వారింపకుండె నంత. 150 


ప్రతిపదార్థం: శక్తి= శక్తిమహాముని; రాక్షస, నిహతు(డు+ఐ= రాక్షసునిచేత చంపబడినవాడై; చనినన్‌= చనిపోగా; వసిష్టుండు, 
ప్రశాంత+ఆత్య్ము(డు+అయ్యున్‌= శాంతమైన మనస్సు కలవాడే అయినా; దానిన్‌= దానిని; తలంచి= తలచుకొని; శోక, దహన, 
హతుండు+ఐ= శోక మనే అగ్నిచేత మనస్సు చెడినవాడై; రాక్షస, వినాశము= రాక్షసులయొక్క చావు; ఒలసి= కాంక్షించి; 
మనుమనిన్‌= మనుమడైన పరాశరుణ్ణి; వారింపక= ఆపక; ఉండెన్‌; అంతన్‌= అటుపై. 
తాత్సర్యం: శక్తి మహాముని రాక్షసనిహతు డై గతింపగా, వసిష్టుడు శాంతమైన మనస్సు కలవాడే అయినప్పటికీ, 
దానిని తలచుకొని దుఃఖాగ్నితో మనస్సు చెడినవాడై; తన మనుమ డైన పరాశరుడు రాక్షసవినాశనార్థం చేసే 
యాగప్రయత్నాన్ని నివారించలేదు. 
క. ఘోరాకారులు కృతహా । హారవులు సబాలవృద్దు లయి పడిరి దురా 

చారులు రాక్షసులు ముని | ప్రారబ్ధాధ్వరసమిద్ధపావకశిఖలన్‌. 151 
ప్రతిపదార్థం: ఘోర+ఆకారులు= భయంకరమైన రూపం కలవాళ్ళు; కృత, హాహా, రవులు= చేయబడిన హాహా అనేధ్వని 
కలవాళ్ళు; దుర్‌+ఆచారులు= చెడుప్రవర్తన కలవాళ్ళు; రాక్షసులు, స, బాల, వృద్దులు+అయి= బాలురతో, ముసలి వాండ్రతో 
కూడినవాళ్లయి; ముని, (ప్ర+ఆరబ్ద+అధ్వర, సమిద్ద, పావక, శిఖలన్‌= పరాశరమునిచేత గొప్పగా 'ప్రారంభింపబడిన యజ్ఞమునందలి 
మండుతున్న అగ్నిజ్వాలలలో; పడిరి. 
తాత్సర్యం: దుర్మార్గులైన రాక్షసులు, భయంకరమైన హాహాకారాలతో, బాలురతో, వృద్దులతో సహా పరాశరుడు 
ప్రారంభించిన యాగంలో - మండుతున్న అగ్నిజ్వాలలలో పడిపోయారు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 787 


వ. ఇట్లు పరాశరుండు గావించు సత్రయాగంబున నైన రాక్షసుకులప్రకయంబు( జూచి పులస్యపులహక్రతువులు 

మహామునిసంఘంబులతో వసిష్టాశ్రమంబునకు వచ్చి. 152 
ప్రతిపదార్థం: ఇట్టు, పరాశరుండు; కావించు= చేయు; సత్ర, యాగంబునన్‌+ఐన= స(త్రయాగంలో జరిగిన; రాక్షస, కుల, 
'ప్రళయంబున్‌= రాక్షసవంశ నాశనాన్ని; చూచి, పులస్త్య= పులస్తుడు; పులహ= పులహుడు; (క్రతువులు= (క్రతువు లనేవాళ్ళు; 
మహాముని, సంఘంబులతోన్‌= మహామునుల సమూహాలతో; వసిష్ట+-ఆ(శ్రమంబునకున్‌= వసిష్టుని ఆశ్రమానికి; వచ్చి. 
తాత్సర్యం: ఈ విధంగా పరాశరుడు చేసే స్మత్రయాగంలో జరిగిన రాక్షసనాశనాన్ని చూచి - పులస్త్యుడు, పులహుడు, 
క్రతువు మహర్షులసమూహంతో వసిష్టాశ్రమానికి వచ్చి. 


విశేషం: పులస్త్యుడు, పులహుడు, (క్రతువు - బ్రహ్మమానసపుత్రులు. 


క అగ్నిహతి( జేసి మానవ । భుగ్నివహము మరణబాధ( బొందించుచు మూ 

డగ్నులయొద్దను నాలవ । యగ్నియనన్‌ వెలుగుచున్న యమ్మునినాథున్‌. 153 
ప్రతిపదార్థం: అగ్ని, హతిన్‌+చేసి= అగ్నిలో పడటంచేత; మానవ, భుక్‌+నివహము= మానవులను తినే రాక్షసుల సమూహాన్ని; 
మరణబాధన్‌= చావుకు సంబంధించిన దుఃఖాన్ని; పొందించుచున్‌= కలిగిస్తూ; మూడు, అగ్నుల ఒద్దను= మూడు విధాలైన 
అగ్నుల దగ్గర; నాలవ, అగ్ని అనన్‌= నాల్గవ అన్నియో అన్నట్టుగా; వెలుగుచు+ఉన్న= (ప్రకాశిస్తున్న; ఆ+ముని నాథున్‌= ఆ 
మునిశ్రేష్టుడైన పరాశరుడిని. 
తాత్పర్యం: మానవులు భక్షించే రాక్షససమూహాన్ని అగ్నిలో పడేటట్టు చేయటంద్వారా వాళ్ళకు మరణబాధ కలిగిస్తూ, 
మూడగ్నులదగ్గర నాల్లవఅగ్నివలె ఉన్న ఆ మునిశ్రేష్టుడిని. 
విశేషం: అలం: ఉత్రేక్ష. త్రేతాగ్నులు - ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం - ఇవి మూడు యజ్ఞవేదికి క్రమంగా తూర్పు, 
దక్షిణం, పడమర - ఈ దిక్కులలో ఉంటాయి. 
క. పరమతపోనిలయు దినే । శ్వరదీప్తిసహస్రతేజు శాక్తేయు6 బరా 

శరుం గని యందజు. బ్రార్జిం । చిరి రాక్షసమారణంబు సేయకు మనుచున్‌. 154 
ప్రతిపదార్థం: పరమ, తపస్‌+నిలయున్‌= గొప్ప తపస్సుకు ఉనికిపట్టయినవాడిని; దిన+ఈశ్వర, దీప్తి సహస్ర, తేజున్‌= పగటి 
ప్రభువైన సూర్యునికాంతికి వేయిరెట్టుకాంతి కలవాడిని - అనగా వేయిమందిసూర్యులవలె ప్రకాశించేవాణ్ణి; శాక్తేయున్‌= శక్తి 
మహామునియొక్క పుత్రుని; పరాశరున్‌; కని= చూచి; అందణున్‌= మునులుఅంతా; రాక్షస, మారణంబున్‌= రాక్షసులను 
చంపటాన్ని; చేయకుము= చేయవద్దు; అనుచున్‌; ప్రార్థించిరి. 
తాత్సర్యం: మహాతపస్సంపన్నుడు, వెయ్యిమంది సూర్యుల కాంతితో (ప్రకాశించేవాడు, శక్తిమహాముని కుమారుడు 
అయిన పరాశరుడిని చూచి, రాక్షససంహారం మానండని అందరు ప్రార్థించారు. 
వ. 'పరాశరుండును బులస్యాదిమహామునిప్రార్ధితుం డై రాక్షససత్రయాగం బుపసంహరించి, తన్నియోగంబున 

నయ్యగ్ని హొిమవదుత్తరపార్వ్వంబున వైచిన, నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేయుచుండె' నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్టార్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి 
ట్లనియె. 155 


ప్రతిపదార్థం: పరాశరుండును, పులస్త్య+ఆది, మహాముని, ప్రార్జితుండు+ఐ= పులస్త్యుడు మొదలైన మహామునులచేత 
ప్రార్థింపబడినవా డై; రాక్షస, సత్రయాగంబు= రాక్షససత్రయాగాన్ని; ఉపసంహరించి= ఆపి; తద్‌+నియోగంబునన్‌= వారి 
ఆజ్ఞచేత; ఆ+అగ్ని; హిమవత్‌+ఉత్తర, పార్భ్యంబునన్‌= హిమాలయపర్వతంయొక్క ఉత్తరపు (ప్రక్క; వైచినన్‌= వేయగా; 
అదియును= అ ఆగ్నియు; పర్వంబుల, అందున్‌= పర్వదినాలలో, ఆ ఉత్తరపు ప్రక్కన; వృక్ష లతా, గుల్మ, శిలా, భక్షణంబు= 
చెట్లను, తీవలను, పొదలను, రాళ్ళను తినుటను; చేయుచు+ఉండెన్‌= చేస్తూ ఉండింది; అని= అని; ఇట్టు; గంధర్వుండు; 
తాపత్య వసిష్ట+దౌర్వ+ఉపాఖ్యానంబు= తాపత్యులయొక్క వసిస్థునియొక్క, జౌర్వునియొక్క కథను; చెప్పినన్‌= చెప్పగా; 
విని=ఆలకించి; అర్జునుండు= అర్జునుడు; వానికిన్‌; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: 'పరాశరుడుకూడ - పులస్త్యుడు మొదలైన మహామునులు ప్రార్థించగా రాక్షసవినాశనంకొరకు చేసే ఆ 
సత్రయాగాన్ని ఆపి, ఆ మునుల ఆజ్ఞతో ఆ యాగాన్నిని హిమాలయానికి ఉత్తరంవైపు వేయగా, అది పర్వదినాలలో 
చెట్లను, తీగలను, పొదలను, శిలలను భక్షిస్తూ ఉండింది” అని గంధర్వుడు తాపత్య - వసిష్ట - జొర్వుల కథను 
చెప్పగా విని, అర్జునుడు అతనితో ఇట్టా అన్నాడు. 


ఉ. మాకు నతిప్రియుండవు సమస్తవిదుండవు చెప్పమయ్య! యీ 

లోకములోని వర్తనములుం దగువారి నెటుంగు; దెవ్వనిం 

బ్రాకటధర్శతత్త్వవిదు బ్రాహ్మణముఖ్యు( బురోహితుండుగాం 

జేకొనువార? మట్టి బుధసేవితుం గానంగ మాకు నెం దగున్‌? 156 
ప్రతిపదార్థం: మాకున్‌, అతి, ప్రియుండవు= మిక్కిలి ఇష్టమైనవాడవు; సమస్త, విదుండవు= అన్నీ తెలిసినవాడవు; 
చెప్ప్తుము+అయ్య= అయ్యా! వివరించు; ఈ లోకములోని, వర్తనములున్‌= ఈ లోకమందలి నడవడులను; తగువారిన్‌= 
తగినవారిని; ఎణుంగుదు= తెలియుదువు; ఎవ్వనిన్‌= ఎవ్వరిని; ప్రాకట, ధర్మ, తత్త్యవిదున్‌= ప్రసిద్దంగా ధర్మతత్యాన్ని తెలిసిన 
వాడిని; బ్రాహ్మణ; ముఖ్యున్‌= (బ్రాహ్మణులలో (శ్రేష్ట డైనవాడిని; పురోహితుండు, కాన్‌= పురోహితు డయ్యేటట్టు; చేకొనువారము= 
(గహించగలవారం; అట్టి= అటువంటి; బుధ, సేవితున్‌= పండితులచే పూజింపబడేవాడిని; మాకున్‌; కానంగన్‌= చూచుటకు; 
ఎందు+అగున్‌= ఎచ్చట జరుగుతుంది? 


తాత్పర్యం: మాకు మిక్కిలి ఇష్టమైనవాడవు, అన్నింటిని తెలిసినవాడవు, అంతేకాదు ఈ లోకవ్యవహారాలను, తగిన 
వ్యక్తులను తెలిసినవాడవు. ధర్మతత్త్యం బాగా తెలిసినవాడు, బ్రాహ్మణ(శ్రేష్టుడు అయిన ఏవ్యక్తిని పురోహితునిగా 
మేము స్వీకరించాలో, పండితులచే పూజింపబడే అట్టివ్యక్తి మాకు ఎక్కడ లభిస్తాడో తెల్పకోరుతాను. 


వ. అనిన గంధర్వుండు పెద్దయుంబ్రొద్దు విచారించి 'యిచ్చోటికిం గుబింగట నుత్కచం బను పుణ్యతీర్థంబునం దపంబు 
సేయుచున్నవాని ధౌమ్యుం డను బ్రాహ్మణుని బురోహితుంగాం బ్రార్థింపుం; డమ్మహాత్సుండు మీకు బురోహితుం 
డైన సర్వార్ధసిద్ది యగు’ ననిన సంతసిల్లి వానికి నాగ్నేయాస్ర్రంబు విధ్యుక్తంబుగా నిచ్చి 'మాకు నీ యిచ్చిన హయంయబుల 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 789 


నీయంద సంగ్రహించి యుండుము; ప్రయోజనంబు గలనాండు గొనిపోయెద' మని గంధర్వు వీడ్కొని పాండవులు 
భాగీరథి నుత్తరించి యుత్మచం బను పుణ్యతీర్థంబున కరిగి యందు. 157 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; గంధర్వుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; విచారించి= ఆలోచించి; ఈ+చోటికిన్‌= 
ఇచ్చటికి; కుణంగటన్‌= సమీపాన; ఉత్కచంబు; అను, పుణ్య, తీర్థంబునన్‌= అను పుణ్యతీర్ణంలో; తపంబు; చేయుచు; 
ఉన్నవాని; ధౌమ్యుండు; అను; (బ్రాహ్మణునిన్‌; పురోహితున్‌+కాన్‌= పురోహితు డయ్యేటట్టుగా; (ప్రార్థింపుండు= ప్రార్థించండి; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; మీకున్‌, పురోహితుండు+ఐనన్‌= పురోహితుడైతే; సర్వ+అర్థ, సిద్ది= అన్ని ప్రయోజనాలు 
సమకూరటం; అగున్‌= జరుగును; అనినన్‌= అని తెల్పగా; సంతసిల్లి; వానికిన్‌= అతనికి; ఆగ్నేయ+అస్త్రంబు; = ఆగ్నేయాస్రాన్ని; 
విధి+ఉక్తంబుగాన్‌= నియమం (ప్రకారం; ఇచ్చి; మాకున్‌; నీ ఇచ్చిన, హయంబులన్‌= నీవు ఒసగిన గుర్రాలను; నీ; అందు+అ= 
నీ దగ్గరే; సంగ్రహించి= దాచి; ఉండుము= ఉంచు; ప్రయోజనంబు, కలనాండు= అవసరమేర్పడిన రోజు; కొని పోయెదము= 
తీసికొనిపోతాము; అని, గంధర్వున్‌= ఆవిధంగా గంధర్వుణ్ణి; వీడ్కొని; పాండవులు; భాగీరథిన్‌= గంగను; ఉత్తరించి= దాటి; 
ఉత్కచంబు, అను, పుణ్యతీర్ణంబునకున్‌; అరిగి= వెళ్ళి, అందున్‌= అక్కడ. 


తాత్పర్యం: అని పల్కగా, గంధర్వుడు చాలాసేపు ఆలోచించి “ఇక్కడికి సమీపంలో ఉత్కచం అనే పుణ్యతీర్థం 
ఉన్నది. అక్కడ తపస్సు చేసికొంటున్న ధౌమ్యుడనే బ్రాహ్మణుడిని పురోహితునిగా ప్రార్థించండి. ఆ మహాత్ముడు 
మీకు పురోహితుడైతే అన్ని ప్రయోజనాలు సిద్దిస్తా'యని తెల్పగా, సంతోషించి, అతనికి ఆగ్నేయాస్రాన్ని యథావిధిగా 
ఇచ్చి, 'మాకు నీ విచ్చిన గుణ్టాలను నీ దగ్గరే ఉంచుము. అవసరమైనప్పుడు తీసికొంటాము” అని ఆ గంధర్వుడిని 
వీడ్కొని, పాండవులు గంగానదిని దాటి, ఉత్కచ మనే పుణ్యతీర్జానికి వెళ్ళి, అక్కడ. 
పాండవులు ధౌమ్యుని. బురోహితు(గా వరియించుట (సం.1-174-6) 

ఉ. వీత సమస్త దోషు( డయి వేడ్క దపం బొనరించుచున్న వి 

ఖ్యాతు6 బురోహితప్రవరుగా వరియించిరి భక్తితో జగ 

త్పూతచరిత్రు సాధుజనపూజితు ధార్షికు ధౌమ్యు దేవల 

బ్రాత్భవరున్‌ మహాత్ము హెితభాషణు భూసురవంశభూషణున్‌. 158 
ప్రతిపదార్థం: వీత, సమస్త, దోషుండు+అయి= పోయిన ఎల్లపాపాలు కలవాడై; వేడ్కన్‌= కుతూహలంతో, తపంబు; 
ఒనరించుచున్‌+ఉన్న= చేస్తూఉన్న; విఖ్యాతున్‌= (ప్రసిద్దుడిని; జగత్‌+పూత, చరిత్రున్‌= లోకాలలో పవిత్రమైన నడవడి 
కలవాడిని; సాధుజన, పూజితున్‌= సజ్జనులచేత పూజింపబడినవాడిని; ధార్మికున్‌= ధర్మం చేసేవాడిని; మహాత్మున్‌= మహాత్ముడైన 
వాడిని; హిత, భాషణు=ఉపకారం చేసేమాటలుకలవాడిని; భూసుర, వంశ, భూషణున్‌= (బ్రాహ్మణవంశానికి అలంకారమైనవాడిని; 
దేవల, (భ్రాతృ, వరున్‌= దేవలుని తోబుట్టువులలో ్రేష్ణుడైనవాడిని; ధౌమ్యున్‌= ధౌమ్యుని; పురోహిత, (ప్రవరున్‌+కాన్‌= 
పురోహిత శ్రేష్టునిగా, భక్తితోన్‌; వరియించిరి= కోరారు. 
తాత్సర్యం: పాపరహితుడు, కుతూహలంతో తపస్సు చేస్తున్నవాడు, ప్రసిద్దుడు, లోకంలో పవిత్రమైనచరిత్ర కలవాడు, 
సజ్జనులచేత పూజింపబడేవాడు, ధార్మికుడు, మహాత్ముడు, మేలు కలిగించే మాటలు పలికేవాడు, బ్రాహ్మణవంశానికి 
అలంకారమైనవాడు, దేవలుని తోబుట్టువులలో (శ్రేష్టుడు అయినధౌమ్యుడిని తమకు పురోహిత(్రేష్టునిగా పాండవులు 
స్వీకరించారు. 


790 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ధౌమ్యుండును వారి నతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె; నట్లు తేజోరూపబుద్దివిభవంబుల 
బృహస్పతిసదృశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగా. బడసి, పాండునందను లశేష 
మహీరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, తత్మృతస్వస్త (యను లయి, జననీ సహితంబు దక్షిణ పాంచాలం 
బున కరుగువారు ముందటి ద్రుపదుపురంబునకు( బోయెడు బ్రాహ్మణులం గని 'మీ రెందులకుం బోయెది? 
రని యడిగిన వా రి ట్లనిరి. 159 


ప్రతిపదార్థం: ధౌమ్యుండును; వారిన్‌= ఆ పాండవుల్ని; అతి, పీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; పూజించి, పురోహితత్వంబున్‌; 
పరిగ్రహించెన్‌= చేకొని, (గ్రహించాడు; అట్టు; తేజస్‌, రూప, బుద్ది, విభవంబులన్‌= తేజస్సుచేతను, రూపంచేతను, బుద్దిచేతను, 
గొప్పతనంచేతను; బృహస్పతి, సదృశుండు+ఐ= బృహస్పతితో సమాన మైనవాడై; వేద, వేద+అంగ, విదుండు+ఐన= వేదాలను, 
వేదాంగాలను తెలిసినవాడైన; ధౌమ్యున్‌= ధౌమ్యుణ్ణి; పురోహితున్‌+కాన్‌= పురోహితునిగా; పడసి= పొంది; పాండునందనులు= 
పాండవులు; అశేష మహీ, రాజ్యంబున్‌= మొత్తం భూమిమీద అధికారాన్నిఅంతయు; పడసిన, అంతియ= పొందినంతగా; 
సంతసిల్లి; తత్‌+కృత, స్వస్తి+అయనులు+అయి= అతనిచేత చేయబడిన ఆశీర్వాదం కలవా ళృ్ళయి; జననీ, సహితంబు= 
తల్లితో కలిసి; దక్షిణ, పాంచాలంబునకున్‌, అరుగువారు= దక్షిణ పాంచాలదేశాలకు వెళ్ళే వాళ్ళు; ముందర= ముందుగా; 
(ద్రుపదు, పురంబునకున్‌ = (ద్రుపదుని నగరానికి; పోయెడు= పోయే; బ్రాహ్మణులన్‌+కని= బ్రాహ్మణులను చూచి; మీరు; 
ఎందులకున్‌= ఎక్కడికి; పోయెదరు+అని= పోతూఉన్నారని; అడిగినన్‌= అడుగగా; వారు, ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ధౌమ్యుడుకూడా వాళ్ళను మిక్కిలి ప్రేమతో పూజించి, పురోహితత్వాన్ని స్వీకరించాడు. ఆ విధంగా 
తేజస్సుచేత, రూపంచేత, బుద్దిచేత, గొప్పతనంచేత, బృహస్పతితో సమానుడై, వేదవేదాంగాలను పూర్తిగా తెలిసిన 
ధౌమ్యుడిని పురోహితునిగా పొంది, పాండవులు సమస్తభూమండలరాజ్ఞ్యాన్ని పొందినంతగా సంతోషించి, ధౌమ్యుని 
ఆశీర్వచనం పొంది, తల్లితోకూడ దక్షిణపాంచాలదేశానికి వెళ్ళుతూ, తమకు ముందు (ద్రుపదుని నగరానికి వెళ్లే 
బ్రాహ్మణులను చూచి, 'మీ రెక్కడికి వెళ్లుతున్నారు' అని అడుగగా, వా రిట్లా అన్నారు. 


సీ, యజ్ఞసేన ప్రభు యజ్ఞమహావేది( | గవచశరాసనఖడ్గబాణ 
రథయుక్తు( డై మహారథుండు ధృష్టద్యుమ్ను! । డన నుదయించిన, నతనితోడ 
నొక్కటం బుట్టిన యక్కన్యకను గృష్ట । నసితోత్సల శ్యామలామలాంగి 
మెటుపునుం బోలెను వటిలు నుత్సలగంధి । బంధుర తను సౌరభంబు గలుగు 


ఆ. దాని ద్రుపదరాజుతనయ( దదీయ స్వ | యంవరోత్సవంబు నపుడు చూడం 
గనినవారు దృష్టు గనిన ఫలం బెల్లం; గనినవారు పరమకౌతుకమున. 160 


ప్రతిపదార్థం: యజ్ఞసేన, ప్రభు, యజ్ఞమహావేదిన్‌= ద్రుపదమహారాజుయొక్క యజ్ఞమునందలి గొప్పవేదియందు; కవచ, శర+ 
ఆసన, ఖడ్గ, బాణ, రథ, యుక్తు(డు+ఐ= కవచంతో, ధనుస్సుతో; ఖడ్గంతో, బాణాలతో, రథంతో కూడినవాడై; మహా 
రథుండు; ధృష్టద్యుమ్ను(డు; అనన్‌= అనగా; ఉదయించినన్‌= పుట్టగా; అతనితోడన్‌; ఒక్కటన్‌= ఏకకాలంలో; పుట్టిన = 
ఉదయించిన; ఆ+కన్యకను= ఆ కన్నను; కృష్ణన్‌= కృష్ణ అను పేరు కలదానిని, అసిత+ఉత్పల, శ్యామల+అమల+అంగిన్‌= 
నల్లకలువవలె నల్లని నిర్మల మైన దేహం కలదానిని; మెటుపునున్‌+పోలెను= మెజపువలె; వజలు= (ప్రకాశించే; ఉత్పల, 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 791 


గంధిన్‌= కలువ పూవు వాసనవంటి వాసనకలదానిని; బంధుర, తను, సౌరభంబు, కలుగు, దానిన్‌= గాఢమైన మేని సువాసన 
కలదానిని; (ద్రుపదరాజు తనయన్‌= (ద్రుపదరాజుయొక్క పుత్రికను; తదీయ, స్వయంవర+ఉత్సవంబు, అపుడు= ఆమె 
స్వయంవరంయొక్క ఉత్సవమునందు; పరమ, కౌతుకమునన్‌= మిక్కిలి ఆసక్తితో; చూడన్‌+కనిన, వారు= చూడగలిగిన 
వారు; దృష్ట కనిన= కన్నులను (చూపులను) పొందిన; ఫలంబు+ఎల్లన్‌= ఫలితాన్ని అంతా; కనిన, వారు= పొందినవారు. 


తాత్సర్యం: ద్రుపదమహారాజుయజ్ఞవేదికనుండి కవచంతో, ధనుస్సుతో, ఖడ్గంతో, బాణాలతో, రథంతో మహారథుడైన 
ధృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు. అతనితోపాటు 'కృష్ణు అనే పేరు కల కూతురుకూడ జన్మించింది. ఆమె నల్లకలువలవలె 
నల్లని నిర్మలమైన దేహంకలది. మెణుపుతీగవలె ప్రకాశిస్తూ, నల్లకలువగంధంవంటి మనోహరమైన శరీరసుగంధం 
కలది. కనుక అటువంటి ఆ ద్రౌపదిని మిక్కిలి కుతూహలంతో స్వయంవరోత్సవ సమయంలో చూడగలిగినవాళ్ళే 
కన్నులున్న ఫలం పొందినవారు. 


విశేషం: అలం: ఉపమ. మహారథుడు: - పదకొండువేలమంది విలుకాండ్రతో యుద్దంచేయగల యోధుడు. మరొకవిధంగా 
- “తనను, సారథిని, గుర్రాలను కాపాడుకొంటూ పోరాడే యోధుడు మహారథుడు అని కొందరు అంటారు. 


వ. అట్టిమహోత్సవంబు చూడ ద్రుపదు పురంబునకుం బోయెద; మందులకు నుత్సవ దర్శనోత్సుకు లై దర్శనీయులుం 
దరుణులును నపారభూరిదక్షిణయజ్ఞకరులును ననేకశ స్తాస్తవిదులును నయిన నానాదేశాధిపతులు నింతకు6 
జనుదెంతు; రనంతధనంబును బ్రాహ్మణులకు వా రిత్తు; రట్టె మీరును వారిం జూడ వచ్చెదరేని యొక్కటం 
బోదము రండు. 161 


ప్రతిపదార్థం: అట్టి, మహా+ఉత్సవంబున్‌= గొప్ప ఉత్సవాన్ని; చూడన్‌= చూచుటకై; (ద్రుపదుపురంబునకున్‌= ద్రుపదుని 
నగరానికి; పోయెదము= పోతూఉన్నాము; అందులకున్‌; ఉత్సవ, దర్శన+ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూచుటయందు 
ఉత్సాహం కలిగినవాళ్ళూ; దర్శనీయులున్‌= చూడదగినవాళ్ళూ; తరుణులునున్‌= యౌవనంలో ఉన్నవాళ్ళూ; అపార, భూరి, 
దక్షిణ, యజ్ఞకరులునున్‌= అంతులేని అధికమైన దక్షిణలతో యజ్ఞాలు చేసేవాళ్ళూ; అనేక శస్త్ర+అస్త్ర, విదులునున్‌= పెక్కు, 
మం(త్రరహిత, మం(త్రసహిత బాణవిద్యలు తెలిసినవాళ్ళూ; అయిన; నానా, దేశ+అధిపతులున్‌= వివిధ దేశాలరాజులు; 
ఇంతకున్‌= ఇప్పటికే; చనుదెంతురు= వచ్చిఉంటారు; అనంత, ధనంబును= అంతులేని డబ్బును; (బ్రాహ్మణులకు; వారు+ఇత్తురు= 
వారు ఇస్తారు; అట్టె; మీరునున్‌= అట్లే మీరుకూడా; వారిన్‌= వాళ్ళను; చూడన్‌ వచ్చెదరు+ఏని= చూచుటకు వచ్చేవారయితే; 
ఒక్కటన్‌= ఒకటిగా; కలిసి, పోదము, రండు= కలసిపోదాం రండి. 


తాత్పర్యం: అటువంటి స్వయంవరమహోత్సవాన్ని చూడటానికి ద్రుపదునినగరానికి మేము వెళ్తున్నాము. ఆ 
ఉత్సవం చూడాలన్న కుతూహలంతో చూడముచ్చటైనవాళ్ళు, యౌవనంలో ఉన్నవాళ్ళు, అంతులేని గొప్ప దక్షిణలతో 
యజ్ఞాలుచేసినవాళ్ళు, అనేకశస్రాస్రాలు తెలిసినవాళ్ళు అయిన వివిధదేశాల రాజులు ఈ పాటికి అక్కడికి వచ్చిఉంటారు. 
వాళ్ళు బ్రాహ్మణులకు అపారమైన ధనాన్ని ఇస్తారట. మీరుకూడ వాళ్ళను చూడడానికి వచ్చేట్టయితే, కలిసిపోదాం 
రండి. 


క మీయం దీ కృష్ణు నుదం। సాయతభుజు( జూచి తాన హర్షముతోడం 
దోయజముఖి వరియించును । మా యెటి(గినకార్య మిది సమంజసబుద్దిన్‌. 162 


792 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీ+అందున్‌= మీలో; ఈ కృష్ణున్‌= ఈ నల్లని వాడిని; ఉత్‌+అంస+ఆయత, భుజున్‌= గొప్ప భుజశిఖరాలు 
కల నిడుపైన బాహువులు కల వాడిని; చూచి; తోజయ, ముఖి= నీటినుండి పుట్టిన పద్మాలవంటి ముఖం కలది - (ద్రౌపది; 
తాను+అ= తనంతట తానే; వరియించును= కోరుకుంటుంది; ఇది, సమంజస; బుద్దిన్‌= ఇది మిక్కిలి ఒప్పుతున్న బుద్దితో, 
మా, ఎటింగిన, కార్యము= మాకు తెలిసిన కార్యం. 


తాత్సర్యం: మీలో నల్లనివాడు, గొప్ప భుజశిఖరాలతో కూడిన నిడుపైన చేతులు కలవాడు అయిన ఇతడిని చూచి, 
(ద్రౌపది తనంతట తానే వరిస్తుంది. ఇది మా మనస్సుకు తోచిన సమంజసమైన కార్యం. 


విశేషం: విప్రుల మాటలలో ఉప(శ్రుతివంటి శుభశకునం భావికథార్థాన్ని ధ్వనింపచేస్తున్నది. (ఉప(శ్రుతినిగురించి చూడు. ఆది. 
7.24.25) 


వ. అని మాటలాడుచు వచ్చు బ్రాహ్మణులతోడ( బాండవులు ద్రుపదుపురంబున కరుగు వా రెదుర. 163 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; మాటలాడుచు; వచ్చు=వచ్చే; (బ్రాహ్మణులతో= (బ్రాహ్మణులలో; పాండవులు= 
పాండుకుమారులు;  [ద్రుపదు, పురంబునకున్‌= (ద్రుపదు నగరానికి; అరుగువారు= వెళ్ళేవాళ్ళు; ఎదురన్‌= ఎదుట. 
తాత్సర్యం: అని మాట్టాడుకొంటూ వచ్చే (బ్రాహ్మణులతో కలిసి పాండవులు దద్రుపదునిపట్టణానికి వెళ్లుతూ 
ఎదుట. 
క. కృష్ణమృగాజినధరు( దరు । శణోష్లద్యుతితేజు. బంకజోద్ధవసదృశుం 

గృష్టద్వైెపాయను గత । తృష్ణామయు. గాంచి రరుగుదెంచు మహాతున్‌. 164 
ప్రతిపదార్థం: కృష్ణు మృగ+అజిన, ధరున్‌= నల్లని జింకతోలు వస్త్రంగా కట్టుకొన్నవాడిని; తరుణ+ఉప్ల, ద్యుతి, తేజున్‌= 
మధ్యాహ్న సూర్యునివంటి కాంతి కలవాడిని; పంకజ+ఉద్భవ, సదృశున్‌= పద్మమునుండి పుట్టిన బ్రహ్మతో సమానుడైనవాడిని; 
గత, తృష్ణా మయున్‌= పోయిన ఆశ కల వాడిని; అరుగుదెంచు= వస్తున్న; మహాత్మున్‌= మహానుభావుడిని; కృష్ణద్వై పాయనున్‌= 
వేదవ్యాసుడిని; కాంచిరి= చూచిరి. 
తాత్సర్యం: నల్లచి జింకచర్మం ధరించినవాడు, మధ్యాహ్న సూర్యునివంటి కాంతికలవాడు, పద్మంనుండి పుట్టిన 
(బ్రహ్మదేవునితో సమానమైనవాడు అయిన వేదవ్యాసుడు, తమకు ఎదురు వస్తుండగా పాండవులు ఏ ఆశాలేని ఆ 
మహానుభావుడిని చూచారు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. కని వినయమ్మున న మ్మునీంద్రునకు నందటు నమస్కరించి కృతాంజలు లై యున్న వారికి హృదయానందంబుగా 
సత్యవతీనందనుం డాగామి శుభంబు లావేదించి చనిన(; బాండవులును గతిపయ దినంబులకు ద్రుపదుపురంబు 
సొచ్చి నాలుగు సముద్రంబులుం బోలె ఘూర్ణిల్లి మోయు చుం బురంబు నాలుగుదిక్కుల విడిసియున్న నానాదేశాగత 
మహీనాథుల బహువిధస్మంధావారంబుల( జూచుచుం జని, యొక్కకుంభకారగ్భహంబున విడిసి, త మ్మెవ్వరు 
నెబుంగకుండ బ్రాహ్మణవృత్తి నుండు నంతం బాంచాలపతి పార్భునకు6 గూంతు నీ సమకట్టి పాండవుల 
నన్వేషించి యెందునుం గానక, 165 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 793 


ప్రతిపదార్థం: కని= చూచి; వినయమ్మునన్‌; ఆ+మునిం(ద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడైన వేదవ్యాసునకు; అందరున్‌; నమస్కరించి; 
కృత+అంజలులు+ఐ= చేతులు జోడించిన వాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారికిన్‌= ఆ పాండవులకు; హృదయ+ ఆనందంబుగాన్‌= 
మనస్సుకు సంతోషం కలిగేటట్టు; సత్యవతీ, నందనుండు= సత్యవతియొక్క కుమారుడు, వ్యాసుడు; ఆగామి, శుభంబులు= 
రానున్న శుభాలను; ఆవేదించి= తెలిపి; చనినన్‌= వెళ్ళగా; పాండవులును; కతిపయ, దినంబులకున్‌= కొన్ని రోజులకు; 
(ద్రుపదుపురంబు= (ద్రుపదు నగరాన్ని; చొచ్చి= (ప్రవేశించి; నాలుగు, సముద్రంబులున్‌+పోలెన్‌= నాలుగు సముద్రాలవలె; 
ఘూర్లిల్లి= కలతనొంది; మైయుచున్‌= శబ్దిస్తూ, ఘోషిస్తూ; పురంబు, నాలుగు దిక్కులన్‌= ఊరికి నాలుగు దిక్కులలో; విడిసి, 
ఉన్న= విడిది చేసి ఉన్న; నానా, దేశ+ఆగత, మహీనాథుల= వివిధ దేశాలనుండి వచ్చిన రాజులయొక్క; బహువిధ, 
స్కంధావారంబులన్‌= అనేక విధాలైన సైన్యం విడిదిచేసిన చోట్లను; చూచుచున్‌= చూస్తూ; చని= వెళ్ళి; ఒక్క, కుంభకార 
గృహంబునన్‌= ఒక కుమ్మరిఇంటియందు; విడిసి= విడిది చేసి; తమ్ము+ఎవ్వరున్‌= తమను ఎవ్వరుకూడ; ఎణుంగ కుండ= 
తెలియకుండ; బ్రాహ్మణ, వృత్తిన్‌= బ్రాహ్మణ వృత్తిలో; ఉండునంతన్‌= ఉన్న సమయంలో; పాంచాలపతి= పాంచాలదేశపురాజు 
- ద్రుపదుడు; పార్భునకున్‌= అర్జునునకు; కూంతున్‌= పుత్రికను; ఈన్‌= ఇచ్చుటకు; సమకట్టి=పూనుకొని; పాండవులన్‌= 
పాండవుల్ని; అన్వేషించి= వెదకి; ఎందునన్‌= ఎక్కడ కూడ; కానక= చూడక. 


తాత్పర్యం: చూచి, వినయంతో ఆ వేదవ్యాసునికి అందరు నమస్కరించి, చేతులు జోడించి, నిలువగా - వాళ్ళకు 
సంతోషం కలిగే విధంగా ఆ సత్యవతీనందనుడైన వ్యాసుడు రానున్న శుభాలను గురించి తెలిపి వెళ్ళాడు. తర్వాత 
పాండవులు కొద్దిరోజులలో ద్రుపదుని నగరానికి చేరి, నగరం నాలుగుదిక్కుల నాలుగు సముద్రాలవలె ఘూర్లిస్తూ, 
వివిధ దేశాలనుండి వచ్చిన రాజులబహువిధసైన్యాలు విడిదిచేసిన స్థావరాలను చూస్తూ, నగరంలో (ప్రవేశించి, ఒక 
కుమ్మరిఇంట్లో విడిది చేసి, ఎవరూ గుర్తించకుండా బ్రాహ్మణవృత్తిలో ఉన్నారు. పాంచాలరాజు అర్జునునికి తన 
కుమార్తె నివ్వా లని ప్రయత్నించి, పాండవులకొరకు వెదకి, వాళ్ళను ఎక్కడా కనుగొనలేక, 


విశేషం: అలం: ఉపమ. 
ద్రౌపదీస్వయంవరము (సం.1-176-11) 
సీ, వైహాయసం బైన వరమత్స్యయంత్రంబు । ని వ్విల్లు మోపెట్టి యెవ్వ( డేను 
శరముల నేయు నశ్రమమున నత(డ నా । తనయకు వరు డగు ధర్మయుక్తి 


నని చాట బంచిన నా ఘఫోషణము విని । యుర్వీశులెల్ల నొండొరుల6 గడవ( 
గడువేడ్కం దొడి పూసి కట్టి విభూతితో. । దమతమచిహ్నముల్‌ దనరి యెజుక 


ఆ. పడగ వేజువేజ పన్ని భూతలము గ్ర। క్కదల సైన్యపాదఘట్టనమున( 
బొలుచు ద్రుపదరాజపుత్తీస్వయంవర । రంగమునకు( జనిరి రమణతోడ. 166 


ప్రతిపదార్థం: వైహాయసంబు+ఐన= ఆకాశంలో ఉన్నట్టిదైన; వర, మత్స్యయం(త్రంబున్‌= (శ్రేష్టమైన మత్స్యయంత్రాన్ని; 
(=) ఎ హు ప! అకా 

ఈ+విల్లు= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఎవ్వండున్‌; ఏను, శరములన్‌= ఐదు బాణాలతో; అశ్రమమునన్‌= (శ్రమ 

పడకుండా - అనగా సులభంగా; ఏయున్‌= కొట్టునో; అతండు+అ= అతడే; నా, తనయకున్‌= నా కూతురికి; ధర్మయుక్తిన్‌= 

ధర్మంతోడి కూడికతో అనగా ధర్మబద్దంగా; వరు(డు= మగడు; అగున్‌= అవుతాడు; అని, చాటన్‌, పంచినన్‌= చాటింపువేయండని 

ఆజ్ఞాపించగా; ఆఘోషణము= ఆ చాటింపు; విని; ఉర్వీ+-ఈశులు= భూపతులు, రాజులు; ఎల్లన్‌= అందరు; ఒండొరులన్‌= 


794 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒకరి నొకరు; కడవన్‌= మీరునట్టుు;: కడున్‌= మిక్కిలి; వేడ్కన్‌= సంతోషంతో; తొడి= సొమ్ములు ధరించి (తొడుగుకొని); 
పూసి= మైపూతలు పూసి; కట్టి= (మంచి) వస్త్రాలు కట్టి; విభూతితోన్‌= సంపదతో; తమ తమ చిహ్నముల్‌= తమ తమ 
గుర్తులతో (ధ్వజములు మొదలుగునవి) తనరి= ఒప్పి; ఎణుకపడ(గన్‌= తెలిసేటట్టు; వేణువేణు+అ= విడివిడిగా, పన్ని= 
సిద్దపడి; సైన్య, పాద, ఘట్టనమునన్‌= సైన్యాలయొక్క కాలిత్రాక్కుడుచేత; భూతలము= భూమి; (క్రక్కదల (కదల+కదల)= 
మిక్కిలి చలింపగా; పొలుచు= ఒప్తునట్టి; ద్రుపదరాజు పుత్రీ స్వయంవర, రంగమునకున్‌= ద్రౌపదియొక్క స్వయంవర 
స్థానానికి; రమణతోడన్‌= (ప్రీతిగా; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఆకాశంలో కట్టిన మత్స్యయంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి ఐదు బాణాలతో ఎవడు పడగొడతాడో 
యు ye! అ 

అతడే ధర్మ(ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు” అని ద్రుపదుడు చాటింపు వేయగా, ఆ చాటింపు విని 

రాజులంతా ఒకరికంటె ముందు మరొకరు ఎంతో సంతోషంగా ఆభరణాలు ధరించి, మైపూతలు పూసికొని, మంచి 

వస్త్రాలు కట్టుకొని, ఐశ్చర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనబడే విధంగా సిద్దమై, సైన్యాల 

కాళ్లతాకిడికి భూతలం కంపించగా, (ద్రౌపదీస్వయంవరమండపానికి ప్రీతితో వెళ్ళారు. 


వ. అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి, యగాధోన్నత 
పరిఖాప్రాకారంబులను విశాలద్వారతోరణంబులను గైలాసశైలవిలాసాప హాసిభాసురగగనతలోల్లేఖిశిఖర 
రమ్యహర్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పచున్న నందు యధథాస్థానంబుల 
నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించె; బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం 
గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి 
సంతసిల్లి రంత. 167 


ప్రతిపదార్థం: అదియును= ఆ ద్రౌపదీ స్వయంవరరంగం; పురంబు, పూర్వ+ఉత్తర దిక్‌+భాగంబునన్‌= పట్టణంయొక్క 
ఈశాన్య దిక్కున ఉన్న (ప్రదేశంలో; చందన+ఉదక, సంసిక్త సమీకృత, స్థలంబు+అయి= మంచి గంధపు నీటిచే తడుపబడి 
చదరంగా చేయబడిన స్థలం కలదై; అగాధ+ఉన్నత, పరిఖా, ప్రాకారంబులను= లోతైన అగడ్తలతో, ఎత్తైన ప్రహరులతో; 
విశాల, ద్వార, తోరణంబులను= పెద్దవైన వెలుపలి వాకిళ్ళతో, తోరణాలతో; కైలాస, శైల, విలాస+అపహాసి, భాసుర, 
గగనతల+జఉల్లేఖి, శిఖర, రమ్య, హర్మ్య, తలంబులను= కైలాసపర్వతంయొక్క చక్కదనాన్ని ఎగతాళి చేసేటట్లు (ప్రకాశిస్తూ 
ఆకాశప్రదేశాన్ని తాకుతున్న కొనలచేత అందమైన మేడల (ప్రదేశాలతో; సారువులనున్‌ చేసి= మంచెలతో; ఒప్పుచున్నన్‌= 
వెలుగుతుండగా; అందున్‌= అక్కడ; యథా, స్థానంబుల= ఆయాప్రదేశాలలో; నానా, దేశ+అధిపతులన్‌= వివిధ దేశాల 
రాజులను; ఉండన్‌+పంచి= ఉండునట్టుగా నియమించి; (ద్రుపదుండు; వారలన్‌+ఎల్లన్‌, పూజించెన్‌; పరమ, బ్రహ్మణ్యులు+అగు= 
మిక్కిలిగ (బ్రాహ్మణత్వము కలిగియున్న వాళ్ళయిన; (బ్రాహ్మణులతోడన్‌= (బ్రాహ్మణులతో; కలిసి, ఉన్న, పాండవులును; 
బ్రాహ్మణ సమూహంబులోన్‌; ఉండి; పాంచాలరాజు, సమృద్ధినిన్‌= (ద్రుపదునియొక్క గొప్పఐశ్యర్యాన్ని; చూచి; సంతసిల్లిరి; 
అంతన్‌. 


తాత్సర్యం: ఆ ద్రౌపదీ స్వయంవరరంగం నగరానికి ఈశాన్యదిక్కున, మంచిగంధపునీటితో తడుపబడి చదరంగా 
చేయబడిన స్థలం కలదై, లోతైన అగడ్తలతో, ఎత్తైన (ప్రాకారాలతో, విశాలా లైన ద్వారాలతో, వెలుపలి వాకిళ్లతో, 
కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళిచేసే విధంగా ప్రకాశిస్తూ ఆకాశా న్నంటే శిఖరాలు కల అందమైన సౌధ 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 795 


ప్రదేశాలతో, అనేకవిధా లైన మంచెలతో అమరి ఉండగా, అందులో వివిధదేశాల రాజులకు ఆయా (ప్రదేశాలలో విడిది 
కల్పించి, (ద్రుపదుడు వా ళృ్ళందరిని పూజించాడు. ఉత్తమ(బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు, ఆ 
బ్రాహ్మణసమూహంలో ఉంటూనే, పాంచాలరాజు ఐశ్వర్యాతిశయాన్ని చూచి, సంతోషించారు. తరువాత. 


సీ. ధవళవిభూషణ దామానులేపనా । మలినాంగి సితపుష్పమాల చేత 
గొని పుష్పసాయకు కుసుమేతరం బైన | యాటిగు సాయకం బనంగ జనులు 
ధవళాక్షి రంగమధ్యంబున( దనుమధ్య । దా నొప్పి పాంచాలతనయ యున్న 
భూసురప్రవరుల పుణ్యాహఘోషంబు । విలసిల్లె నాశీర్వివృద్ధితోడ 


ఆ. ద్రుపదపతి పురోహితుండును గృతపరి । స్తరణు( డై ప్రయోగదక్షుం డగ్ని 
ముఖము సేసి వేల్వ మొనసి వివాహోప । కరణ వస్తుచయము గాచియుందడె. 168 


ప్రతిపదార్థం: ధవళ, విభూషణ, దామ+అనులేపన+అమలిన+అంగి= తెల్లని ఆభరణాలను. మాలలను, మైపూతను కల 
నిర్మల మైన దేహం కలది; ధవళ+అక్షి= తెల్లని కన్నులు కలది; తను, మధ్య= సన్నని నడుం కలది; పాంచాల, తనయ= 
పాంచాల రాజు కూతురు అయిన ద్రౌపది; సిత, పుష్పమాల= తెల్లని పూలదండను; చేతన్‌+కొని= చేతిలో ధరించి; జనులు= 
ప్రజలు; పుష్ప, సాయకు, కుసుమ+ఇతరంబు+ఐన= పూవులను బాణాలుగా గల మన్మథునియొక్క పూవులకంటె ఇతరమైన; 
ఆణు+అగు, సాయకంబు+అనంగన్‌= ఆరవ బాణమా అని అనగా; రంగమధ్యంబునన్‌= స్వయంవరరంగమధ్యంలో; తాన్‌= 
తాను; ఒప్పి= ప్రకాశించి; ఉన్నన్‌= ఉండగా; భూసుర, (ప్రవరుల, పుణ్యాహఘోషంబు= (బ్రాహ్మణశ్రేష్టులయొక్క పుణ్యాహము 
అనే ధ్వని; ఆశీస్‌+వివృద్దితోడన్‌= ఆశీర్యాదాల అతిశయంతో; విలసిల్లెన్‌= ఒప్పెను; ప్రయోగ దక్షుండు= వైదికకర్మలు 
చేయించటంలో సమర్ధుడు; ద్రుపద పురోహితుండును= [ద్రుపదుని యొక్క పురోహితుడుకూడ; కృత, పరిస్తరణుండు+ఐ= 
చేయబడిన పరిస్తరణం కలవాడై- అనగా అగ్నిచుట్టును దర్భల సమూహాన్ని అలంకరించి నవాడ్డై; అగ్నిముఖము= అగ్నియొక్క 
హోమారంభం; చేసి= కావించి; వివాహ+ఉపకరణ, వస్తు చయము= పెండ్లికి సాధనాలైన వస్తువుల సమూహాన్ని; వేల్వన్‌= 
హోమం చేయటానికి; మొనసి= పూని; కాచి, ఉండెన్‌= వేచిఉన్నాడు. 


తాత్సర్యం: పాంచాలరాజతనయ (ద్రౌపది - అందమైన సన్ననినడుముతో, తెల్లని కళ్ళతో, అలంకరించుకొన్న తెల్లని 

ఆభరణాలతో, పూలదండతో, మైపూతతో, నిర్మలదేహకాంతితో, తెల్లటి పూదండ ఒకటి చేత ధరించి ప్రజలంతా 

తనను చూచి “ఈమె మన్మథునిఅయిదుపూలబాణాలకంటే వేరైన ఆరవపూబాణమా అని అనుకొంటుండగా - 

స్వయంవర రంగమధ్యంలో నిలిచి ఉన్నది. బ్రాహ్మణ (్రేష్టుల పుణ్యాహధ్వని, ఆశీర్వచనాలు అతిశయిల్లాయి. వైదిక 

కర్మలు చేయించటంలో చాలా సమర్ధుడైన ద్రుపదపురోహితుడు అగ్నిచుట్టూ దర్భలు అలంకరించి, హోమారంభంచేసి, 

వివాహానికి తగిన వస్తుసమూహంతో హోమం చేయటానికి సిద్దంగా వేచి ఉన్నాడు. 

విశేషం: అలం: ఉత్రేక్ష, 

వ. అట్టి యవసరంబున బోరన మ్రోయు జనులయులివును వాదిత్రనాదంబును వారించి ధృష్టద్యుమ్నుండు మూ 
గినరాజలోకంబు నెల్లం జూచి యగ్నిసమీ పంబున గంధపుష్పధూపదీపార్ణితం బైన విల్లును నమ్ములను వైహాయసం 
బైన లక్ష్యంబును వారలకుం జూపి యి ట్లనియె. 169 


796 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టి, అవసరంబునన్‌= అట్టి సమయంలో; బోరన, మోయు= హోరుమని మోగే; జనుల, ఉలివును= జనులు 

మాట్లాడుకొనే మాటల సవ్వడిని; వాదిత్రనాదంబును= వాద్యాల ధ్వనిని; వారించి= ఆపి; ధృష్టద్యుమ్నుండు; మూంగిన= 
(36) (౫) 

కూడిఉన్న; రాజ, లోకంబున్‌+ఎల్లన్‌= రాజుల సమూహాన్నంతా; చూచి; అగ్ని, సమీపంబునన్‌, అగ్నిహోత్రం దగ్గర; గంధ, పుష్ప, 

ధూప, దీప+అర్భ్బితంబు+అయిన= గంధంచేత, పూవులచేత, ధూపంచేత, దీపంచేత, పూజింపబడిన దైన; విల్దును= ధనుస్సును; 

అమ్ములను= బాణాలను; వైహాయసంబు+ఐన= ఆకాశాన ఉన్నట్టి దైన; లక్ష్యంబును= గురియైన మత్స్య్యయం(త్రాన్ని; 

వారలకున్‌, చూపి= వాళ్లకు చూపించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ సమయంలో హోరు మనే ప్రజలధ్వనినీ, వాద్యాలధ్వనినీ ఆపి, ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజ 
సమూహా న్నంతా చూచి, అగ్నిహోత్రం దగ్గర గంధపుష్పధూపదీపాలతో పూబింపబడిన ధనుస్సును, బాణాలను, 
ఆకాశంలో ఉన్న మత్స్యయంత్రాన్ని వాళ్ళకు చూపి, ఈ విధంగా పలికాడు. 


తరువోజ. 

ఈ విల్లు మోపెట్టి యేను బాణముల । నీ యంత్రమత్స్యంబు నేసినవాండ 

భావజప్రతిము( డిబ్లాలకు( దగిన । పతి; యిది మునిశక్తి. బడసిన విద్య; 

బి — 

గావున మీ రిఫ్లు గావింపు( డిదియ | ఘనతర కార్ముక కౌశలోన్నతియు 

లావును గలవారలకు నవసరము । లలితయశంబు( గల్యాణంబు' బదయ. 170 
ప్రతిపదార్థం: ఈ, విల్లు= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏను, బాణములన్‌= ఐదుబాణాలచేత; ఈ యంత్ర, 
మత్స్యంబున్‌= ఈ యంత్రంలోని చేపను; ఏసిన, వాండు+అ= కొట్టినవాడే; భావజ, ప్రతిము(డు= మన్మథుని పోలినవాడు; 
ఈ, బాలకున్‌= ఈ కన్యకు - ద్రౌపదికి; తగిన, పతి= తగిన మగడు; ఇది= ఈ మత్స్యయం(త్రం; ముని, శక్తిన్‌= బుషి 
యొక్క శక్తి చేత; పడసిన= పొందిన; విద్య; కావునన్‌; మీరు; ఇవ్లు= ఇప్పుడు; కావింపుడు= ప్రయత్నింపుడు; ఘనతర, కార్ముక, 
కౌశల+ ఉన్నతియున్‌= మిక్కిలి గొప్పదైన ధనుస్సునందలి నైపుణ్యంయొక్క అతిశయాన్ని; లావును= బలమును; కలవారలకున్‌= 
కలిగినవారికి; ఇదియు+అ= ఇదే; లలిత, యశంబున్‌= చక్కని కీర్తిని; కల్యాణంబున్‌= శుభాన్ని, వివాహాన్ని; పడయన్‌= 
పొందటానికి; అవసరము= (తగిన) సమయం. 


తాత్పర్యం: ఈ విల్లును ఎక్కుపెట్టి, ఐదు బాణాలతో ఈ యంత్రంలోని మత్యాన్ని కొట్టినవాడే ఈ కన్యకు తగిన 
మన్మథసమాను డైన భర్త. ఈ మత్స్యయం(త్రం మునిశక్తితో పొందినవిద్య. కనుక ఇప్పుడు మీరు ప్రయత్నించండి. 
విలువిద్యలో గొప్పసామర్థ్యం, బలం కలవాళ్ళు చక్కనికీర్తిని, కల్యాణాన్ని పొందటానికి ఇదే సరైన సమయం. 


వ. అని ధృష్టద్యుమ్నుండు మూంగిన రాజపుత్తులకు నెల్ల నెటుంగ జెప్పి, ద్రుపదరాజపుత్రిం జూచి 'యఖిలజలధి 
వేలావలయవలయిత మహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు; వీరలం 
జూడు' మని దుర్యోధనదుశ్శాసనదుర్హుఖప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం, దత్సమీపంబున 
నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్రుతసేనాదులను, బుత్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట 
జరాసంధ గాంధారపతులను, నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ 
యుయుధాన ప్రముఖులైన యదువృష్టి భోజాంధకవరులను, సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 797 


సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేశిమ జ్ఞనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత 
చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పొండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని 
సనాథం బై యొప్పచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి. 171 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ధృష్టద్యుమ్నుండు; మూంగిన= చేరిన; రాజ, పుత్రులకున్‌+ఎల్లన్‌= రాజకుమారు లందరికీ; 
ఎజుంగన్‌+చెప్పి= తెలియునట్టుచెప్పి; (ద్రుపదరాజ, పుత్రిన్‌+చూచి= (ద్రౌపదిని చూచి; అఖిల, జలధి, వేలా, వలయ, వలయిత, 
మహీతలంబునన్‌+కల= అన్ని సముద్రాల చెలియలికట్టలు అనే వలయంచేత చుట్టబడిన భూ(ప్రదేశంలో; కల= ఉన్న; రాజ, 
నందనులు+ఎల్లన్‌= రాజకుమారులందరు; నీ, స్వయం వరమునకు ; వచ్చినవారు= వచ్చారు; వీరలన్‌= వీళ్లను, చూడుము+అని; 
దుర్యోధన, దుశ్శాసన, దుర్ముఖ, ప్రముఖులు+అయిన= దుర్యోధనుడు, దుళ్ళాసనుడు, దుర్ముఖుడు మొదలైన; ధృతరాష్ట్ర, 
నందనులన్‌= ధృతరాష్ట్రుని కుమారుల; నూర్వురన్‌= నూరుమందినీ; తద్‌+సమీపంబునన్‌= అక్కడికి దగ్గరగా నున్న; 
కర్ల+ అశ్వత్థామ, సోమదత్త, భూరి(శ్రస్‌, (శ్రుతసేన, ఆదులను= కరుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, భూరిశ్రవుడు, (శుతసేనుడు, 
మొదలగువారినీ; పుత్ర, భ్రాతృ సమేతులు+అయి ఉన్న= కొడుకులతో, తోబుట్టువులతో కూడిఉన్న; శల్య, విరాట, జరాసంధ, 
గాంధార పతులనున్‌; అ(క్రూర, సారణ, సాత్యకి, సాంబ, సంకర్షణ, (ప్రద్యుమ్న, కృష్ణు కృతవర్మ+అనిరుద్ద, యుయుధాన; 
ప్రముఖులు+అయిన= మొదలైన; యదు, వృష్టి భోజ+అంధక, వరులను= యదు, వృష్టి భోజ, అంధక వంశ శ్రేష్టులనూూ; 
సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుషేణ, సేనాబిందు, చంద్రసేన, సముద్రసేన, బౌశీనర, చేకితాన, శిశుపాల, శ్రేణి 
మత్‌+జనమేజయ, జయదద్రథ, బృహదథ్ర, సత్య(వ్రత, చిత్రాంగద, శుభాంగద, భగీరథ, భగదత్త, పౌండ్రకవాసుదేవ, వత్సరాజ, 
ప్రభృతులు+అయిన= మొదలగు వారైన; నానా, దేశ+అధీశులను= వివిధదేశాల రాజులనూ; వేద, ధ్వని సనాథంబు+ఐ= వేద 
ధ్వనులతో కూడినదై; ఒప్పుచున్న= (ప్రకాశిస్తున్న; (బ్రాహ్మణ, _సమూహంబునున్‌= (బ్రాహ్మణులయొక్క సమూహాన్నీ; చూపి. 
తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన రాజపుత్రుల కందరికీ తెలియజెప్పాడు. (ద్రౌపదిని చూచి “సమస్త 
భూమండలంలో కల రాజకుమారులంతా నీ స్వయంవరానికి వచ్చారు. వీళ్ళను చూడు” మని దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రకుమారులు నూరుగురినీ - ఆ సమీపంలో ఉన్న కర్ణుడు, అశ్వత్థామ, 
సోమదత్తాదులనూ, కొడుకులతో సోదరులతో కూడి ఉన్న శల్య, విరాటాదులనూ - అక్రూరుడు, సారణుడు, సాత్యకి 
మొదలైన యదు వృష్టి భోజ అంధక వంశ శ్రేష్టులనూ - సుమిత్రుడు, సుకుమారుడు మొదలైన వివిధ దేశాల 
రాజులనూ, వేదధ్వనితో ప్రకాశిస్తున్న బ్రాహ్మాణసమూహాన్నీ చూపి. 


గమనిక: ఇందలి పేర్ల వరుస మొత్తము వచనభాగాన్ని చదివి [గ్రహింప (ప్రార్ధన. 


విశేషం: స్వయంవరం - క్షత్రియకన్యలు-వివిధదేశాలనుండి వచ్చి చేరిన రాజకుమారుల సభలో, స్వయంగా తనకు ఇష్టమైన 

వరుల్నో వరించే ఉత్సవం. ఇక్కడ బాలుడైన అనిరుద్దుడూ, వృద్దుడైన సోమదత్తుడూ స్వయంవరానికి వచ్చిన వాళ్లలో ఉన్నారు. 
Ba _ అ థై = ౧ 

మూలంలోనూ ఇట్లే ఉంది. వచ్చినవాళ్లందరూ వరించడానికే కాదు-చూడడానికీ, ఆశీర్వదించడానికీ వచ్చినవాళ్లూ ఉంటారు. 


బలరామకృష్ణులూ ఇలా వచ్చినవాళ్లే! 
రాజపుత్రులు నుత్యయంత్రమును భేదింపంబోయి. భంగపడుట. (సం -177-22) 


ఆ. “ఇందు లక్ష్య మెవ్వం దేసి నాతని వరి । యింపు నెమ్మితోడ నిందువదన! 
యనిన రాజపుత్తు లవ్విల్లు మోపెట్టి | యేయ( గడంగి కదలి రెల్లవారు. 172 


798 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇందు, వదన= చంద్రునివంటిముఖం కలదానా!; ఇందున్‌= వీరందరిలో; లక్ష్యము= గురి అయిన 
మత్స్యయంత్రాన్ని; ఎవ్వ(డు; ఏసెన్‌= కొట్టాడో; అతనిన్‌= వానిని; నెమ్మితోడన్‌= (ప్రేమతో; వరియింపు= వరింపుము; అనినన్‌= 
అనిపలుకగా; రాజ, పుత్రులు; ఎల్లవారు=అందరు, ఆ+విల్లు= ఆ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; ఏయన్‌= కొట్టటానికి; 

అట్ల (30) (36) యట అ యు 
కడ(గి= పూనుకొని; కదలిరి= ముందుకు సాగారు. 


తాత్పర్యం: 'చంద్రునివంటి ముఖం కల ఓద్రౌపదీ! వీరిలో మత్స్యయంత్రాన్ని కొట్టినవాడిని ప్రేమతో వరించుము” 
అని పల్కగా రాజకుమారు లంతా ఆ విల్లు ఎక్కుపెట్టి కొట్టటానికి పూనుకొని కదిలారు. 


సీ, అమ్మహోత్సవము నెయ్యమ్మునం జూడంగ( । దివిరి యేతెంచిన దివిజ ఖచర 
గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్‌ । విలసిల్లై నంబరతలమునందు( 
బణవవీణావేణురణితానుసార మై । రసగీతరవ మెల్ల దెసల నెసంగె; 
బోరన వివిధతూర్యారవంబులు మహా । వననిధిధ్వానంబు ననుకరించె; 


ఆ. దివ్యమాల్యములయు దివ్యానులేపన | ములయు సౌరభంబు వెలయ దాల్లి 
రంగమధ్యజనులకుం గడు తనుపుగాం జేరి వీచె దివ్య మారుతంబు. 173 


ప్రతిపదార్థం: ఆ+మహోత్సవమున్‌= ఆ గొప్ప ఉత్సవాన్ని; నెయ్యమ్మునన్‌= ప్రీతితో; చూడంగన్‌; తివిరి= కోరి; ఏతెంచిన= 
(విచ్చేసిన) వచ్చిన; దివిజ, ఖచర, గరుడ, గంధర్వ, కిన్నరుల విమానముల్‌; అంబరతలంబునందున్‌= ఆకాశ (ప్రదేశంలో; 
విలసిల్లెన్‌= (ప్రకాశించాయి; పణవ, వీణా, వేణు, రణిత+అనుసారము+ఐ= మద్దెలల, వీణల, పిల్లన(గ్రోవుల ధ్వనిని అనుసరించిన 
దై; రస, గీత, రవము= ఆనందాన్ని కలిగించే సంగీతధ్వని; ఎల్ల దెసలన్‌= అన్నిదిక్కుల; ఎసలాన్‌= వ్యాపించెను; బోరన; వివిధ 
తూర్య+ఆరవంబు= బోరు మని అనేక విధాలైన వాద్యాల ధ్వనులు; మహా, వన, నిధి ధ్యానంబున్‌= మహాసము[ద్రముయొక్క 
ధ్వనిని; అనుకరించెన్‌= పోలెను; దివ్య, మాల్యములయు= మంచిపూలదండలయొక్క; దివ్య+అనులేపనములయు = 
మంచిపూతలయొక్క - అనగా గంధం మొదలైన మైపూత(ద్రవ్యాలయొక్క; సౌరభంబు= సువాసన; వెలయన్‌= ఒప్పుగా; 
తాల్చి= ధరించి; రంగ, మధ్య, జనులకున్‌= స్వయంవరరంగమధ్యంలో ఉన్న జనులకు; కడున్‌= మిక్కిలి; తనుపుగాన్‌= 
తృప్తిగా; దివ్య, మారుతంబు= మంచి గాలి; వీచెన్‌= వీచింది. 


తాత్పర్యం: దేవతలు, ఆకాశసంచారులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు ఆ (ద్రౌపదీ సయంవరమహోత్సవాన్ని 
చూడగోరి ప్రీతితో రాగా, వాళ్ళవిమానాలు ఆకాశంలో ్రకాశించాయి. మద్దెలల, వీణల, పిల్లన(గ్రోవుల ధ్వనిని 
అనుసరిస్తూ రసమయసంగీతధ్వని అన్నిదిక్కుల వ్యాపించింది. అనేకవిధాలైన వాద్యాల ధ్వనులహోరు మహాసముద్ర 
ధ్వనినిపోలి ఉండింది. మంచిపూదండలు, గంధంవంటి మంచిమైపూతలు మొదలైనవవాటి సువాసనతో కూడిన 
మంచిగాలి, స్వయంవరరంగమధ్యంలో ఉన్న జనులకు తృప్తి కలిగేవిధంగా వీచింది. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అవిరళభస్మమధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ 
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్న: జూచి యా 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 799 


దవ వృషభుండు కృష్ణుండు ముదంబున వారి నెటింగి, పార్టు డీ 
యువతి బరిగ్రహంచు ననియుం దల(చెన్‌ హృదయంబులోపలన్‌. 174 


ప్రతిపదార్థం: అవిరళ, భస్మ, మధ్యమునన్‌= దట్టమైన బూడిద నడుమ; అగ్ని కణంబుల, పోలెన్‌= నిప్పు ముక్కలవలె; 
బ్రాహ్మణ, (ప్రవరులలోనన్‌= బ్రాహ్మణ్రేష్టులలో; పాండవులు+ఏవురున్‌= పాండవు లైదుగురూ; ఏర్పడక= తెలియరాక; 
ఉన్నన్‌= ఉండగా; చూచి; యాదవ, వృషభుండు= యాదవులలో ్రేష్టుడు-కృష్ణుడు; ముదంబునన్‌= సంతోషంతో; వారిన్‌= 
వాళ్ళను; ఎటింగి= తెలిసికొని; పార్టుడు= అర్జునుడు; ఈ, యువతిన్‌= ఈ కన్యను - ద్రౌపదిని; పరిగ్రహించున్‌= చేపట్టును; 
అనియున్‌, హృదయంబులోపలన్‌, తలణెన్‌= అని కూడ హృదయంలో అనుకొన్నాడు. 


తాత్పర్యం: దట్టమైన బూడిద నడుమ నిప్పు కణాలవలె బ్రాహ్మణ శ్రేష్టుల మధ్య పాండవులైదుగురూ స్పష్టంగా 
తెలియరాకుండా ఉండటం చూచి, ఆ యాదవ శ్రేష్టుడైన శ్రీకృష్ణుడు సంతోషంతో వాళ్ళను గుర్తించి, అర్జునుడు 
ఈ (ద్రౌపదిని చేపట్టగల డనికూడ మనస్సులో అనుకొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. సత్త్వగుణ (ప్రధానులు, పవిత్రులు అయిన బ్రాహ్మణశ్రేష్టుల సమూహాన్ని భస్మంతో, సత్త్యరజోగుణ 
ప్రధానులు-( బ్రాహ్మణ వేషాలతో బ్రాహ్మణులమధ్యలో ఉన్న పాండవులను అగ్నికణాలతో పోల్చటం అర్థవంతంగా మనోహరంగా 
ఉన్నది. పాండవులను నివురుకప్పిన నిప్తుకణాలుగా వర్షించటం రుచిరార్టసూక్తిమత్వం. (బ్రాహ్మణవేషాలు తొలగి నిజరూపాలు 
వెలువడే సమయం వచ్చిం దని రంగమధ్యంలోని గాలి ధ్వనిస్తున్నది. నివురుకప్పిన నిప్పులను సైతం గుర్తింపగలిగిన శ్రీకృష్ణుని 
దివ్యప్రతిభ ఇందులో గమ్యమానం. “ఏర్పడక పాండవు లేవురు నున్నన్‌ - చూచి” అన్నప్పుడు ఉండగా చూచి, అనిన్నీ, 
ఉన్నప్పటికీ గమనింప కలిగి (తెలిసికొని చూచి) అనిన్నీ చెప్పుకొనేటట్లు రచించటం నన్నయ సూక్తి ప్రయోగనై పుణ్యం. 
శ్రీకృష్ణాదులు మత్య్యయం(త్ర భేదనంలో పాల్గొనకపోవటానికి కారణం ధ్వనిమయం చేసి కథను ప్రసన్నం చేశాడు నన్నయ. 
(సంపా.) 


వ. అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమ సామర్థ్యము 

నెబుంగక యర్థిత్వంబున నవ్విల్లు మోపెట్టం బోయి. 175 
ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; ఆ రాజనందనులు= ఆ రాజకుమారులు, దద్రుపదరాజనందనన్‌= (ద్రుపదరాజుయొక్క 
కూతురైన (ద్రౌపదిని; చూచి; కందర్స, బాణ, బాధితులు+అయి= మన్మథునిబాణాలచేత బాధింపబడినవాళ్ళయి; తమ్మునున్‌= 


తమను; తమ సామర్థ్యమ్మును; ఎణుంగక= తెలియక; అర్థిత్వంబునన్‌= ఆశచేత; ఆ+విల్టు= ఆ ధనుస్సును; మోపెట్టన్‌+పోయి= 
ఎక్కుపెట్టపోయి. 


తాత్పర్యం: తరువాత ఆ రాజకుమారులు [ద్రౌపదిని చూచి మన్మథబాణపీడితులై తమను, తమ పరాక్రమాన్ని 


అంచనా వేసుకోలేక ఆశతో ఆ విల్లును ఎక్కు పెట్టటానికి పోయి. 


క. వడి నౌడు గజచి, వలకేల్‌ । నిడుచన గనయమున( బెనంి, నీల్లి, బలం బే 
ర్పడ విల్లు వంపనోపక | యుడిగిరి నృపసుతులు గొంద టొయ్యన లజ్జన్‌. 176 


ప్రతిపదార్థం: నృప, సుతులు= రాజపుత్రులు; కొందరు; వడిన్‌= వేగమే; జొడు, కజుచి= పెదవిని పళ్ళతో బిగబట్టి; వలకేల్‌= 
కుడిచేతిని; నిడుచన= పొడవగునట్టు; గనయమునన్‌= వింటికొప్పునందు; పెనంచి= చుట్టి; నీల్గి= ఒళ్ళువిరుచుకొని; బలంబు= 


800 శ్రీమదాంధ్ర మహాభారతము 

శక్తి ఏర్పడన్‌= బైటపడగా; విల్లు= ధనుస్సు; వంపన్‌+ఓపక= వంచలేక; ఒయ్యనన్‌= తిన్నగా; లజ్జన్‌= సిగ్గుచేత; ఉడిగిరి= 
ప్రయత్నాన్ని మానుకొన్నారు. 

తాత్సర్యం: రాజకుమారులు కొందరు వేగంగా తమ పెదవిని పళ్ళతో బిగబట్టి, కుడిచేతిని చాచి, వింటికొప్పును 
పట్టి, నీల్ళి తమబలం బైటపడగా, ఆ వింటిని వంచలేక సిగ్గుపడి ఆ ప్రయత్నం మెల్లగా మానుకొన్నారు. 


క. బలవంతుల బలమటిగా | మలువక మ్రాన్మానిపాట మాయాధను వి 
మ్ములం జేసిన మోపెట్ట(గం । గొలందియె యని డాయ రైరి కొందటు దానిన్‌. 177 


ప్రతిపదార్థం: కొందరు; బలవంతులు; బలము; అజంగాన్‌= నశించేటట్టు;: మలువక= వంపక; (మ్రాన్‌+మ్రాని పాట= 
మ్రాకులలో పెద్ద (మ్రాకువలె; మాయా, ధనువు= మాయా ధనుస్సును; ఇమ్ములన్‌= చక్కగా; చేసినన్‌= చేసినచో; మోపెట్టం 
గన్‌= ఎక్కుపెట్టుటకు; కొలదియె= సాధ్యమా; అని= తలంచి; దానిన్‌= ఆ ధనుస్సును; డాయరు+అయిరి= దగ్గరకే పోక 
పోయారు. 


తాత్సర్యం: “బలవంతుల బలం అణగేవిధంగా దానిని వంచకి 'మానులలో పెద్దమ్రానువలె ఉన్న ఈ మాయా 
ధనుస్సును ఈ విధంగా చేస్తే ఎవరు ఎక్కు పెట్టగలరు? అని కొందరు రాకుమారులు దాని దగ్గరకే పోలేదు. 


మ. “ఇది యెట్లున్‌ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్టం బో 
లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపగా 
నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా' దంచున్‌ విచారించి ని 
ర్నుదు లై కొందటు రాజు లేంగిరి నిజక్షామార్గముల్‌ చూచుచున్‌. 178 


ప్రతిపదార్థం: ఇది= ఈ ద్రౌపది; ఎట్టున్‌= ఏ విధంగా కూడ; ఎవ్వరికీ= ఎవరికీ; సమకూరదు= లభించదు; మున్ను= 
ముందు; ఈ, విల్లు; మోపెట్టన్‌= ఎక్కు పెట్టటానికి; పోలదు= సాధ్యంకాదు; మోపెట్టియున్‌= ఎక్కు పెట్టినప్పటికి; అంతరిక్షము నన్‌= 

న్‌ స్‌ స్‌ యు [స్‌ oa 
ఆకాశంలో; ఆ, లక్ష్యంబున్‌= ఆ గురిని - మత్స్యయంత్రాన్ని; భేదింపంగాన్‌= కొట్టటం; అది= అనేది; బ్రహ్మ+ఆదులకు+ఐనన్‌= 
(బ్రహ్మ మొదలైన వాళ్ళకు కూడ; ఇందున్‌= ఇక్కడ; అలవి, కాదు= సాధ్యం కాదు; అంచున్‌= అని అంటూ; విచారించి= 
ఆలోచించి; కొందణు, రాజులు; నిర్మదులు+ఐ= మదంలేనివాళ్ళయి; నిజ, క్ష్మా మార్గముల్‌= తమ భూముల త్రోవలు - 
అనగా తమ ఊరి(త్రోవలు; చూచుచున్‌; ఏణిరి= వెళ్ళిరి. 


తాత్సర్యం: “ఈ (ద్రౌపది యే విధంగాకూడా ఎవ్వరికీ లభించదు. మొదట ఈ విల్లు ఎక్కు పెట్టటమే సాధ్యం కాదు. 
ఎక్కుపెట్టినా, ఆకాశంలోని ఆ మత్స్యయం(త్రాన్ని భేదించటం బ్రహ్మాదులకైనా అలవికాదు' అని ఆలోచించి, 
కొందరు రాజులు గర్వం వదలి, తమటఊరిదారి పట్టారు. 


విశేషం: భూవలయంలో ఉన్న రాజులంతా మూగిన సభ అది. చాలమంది విల్లును ఎత్తే శక్తిలేక ఓటుపడ్డారు. వాళ్ళంతా 

ఆ విల్లెత్తటం, ఆపైన మత్స్యయంత్రాన్ని భేదించటం సాధ్యమయ్యే పని కా దనీ, (ద్రౌపదిస్తయంవరం సఫలం కా దనీ భావించి, 

తమ తమ దేశాలకు తిరిగిపోయారు. ఈ వర్లనం మత్స్యయంత్రాన్ని భేదించే అర్జునునీ. అర్జునుని సామర్థ్యాతిశయాన్నీ 
థె. జ జ 

మరింత ప్రకాశింపచేసేదిగా ఉన్నది. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 801 
అర్జునుడు మత్యయంత్రంబు( దెగ నేయుట (సం.1-179-4) 


వ. ఇట్లు రాజపుత్తు లవ్విల్లు మోపెట్ట నోపక నివృత్తు లయిరి; మటి యదు వృష్టి భోజాంధకులు కృష్ణానుమతంబున సజ్య 


కర్మంబునం దనారంభు లయి మిన్నకుండి; రంత శిశుపాల జరాసంధ శల్యకర్ణులు దర్చ్పితు లై తమ తమ లావులు 
మెటిసి క్రమంబున నలువురు మాష యవముద్గరోమమాత్రంబులు దక్క గొనయం బెక్కించియు మోపెట్ట 
నశక్యంబయిన నుక్కుసెడి స్రుక్కిన; వారలం జూచి యగ్రజు ననుమతంబున విప్రసభ వెలువడి విజయుండు 
ధనుస్సమీపంబున కరిగిన, నాతని యుత్సాహంబున కచ్చెరువడి కొందటు బ్రాహ్మణులు దమలో ని ట్లనిరి.179 


ప్రతిపదార్థం: ఇట్లు; రాజపుత్రులు; ఆ+విల్లు= ఆ ధనుస్సును; మోపెట్టన్‌+ఓపక= ఎక్కుపెట్టలేక; నివృత్తులు+ఐరి= 
ఇ ౧ జాన ౧ ల లు యు 
వెనుదిరిగి పోయారు; మటీ= ఇక; యదు, వృష్టి భోజ+అంధకులు= యాదవులు, వృష్ణులు, భోజులు, అంధకులు; 
కృష్ణ+అనుమతంబునన్‌= కృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి; సజ్య, కర్మంబునందు= విల్లు ఎక్కు పెట్టే పనియందు; 
అనారంభులు+ఐ= ఆరంభం చేయని వా ళృ్ళయి - అనగా ప్రయత్నం చేయనివాళ్ళయి; మిన్నక+ఉండిరి= ఊరకున్నారు; 
అంతన్‌= అటుపై; శిశుపాల, జరాసంధ; శల్య, కర్ణులు; దర్శితులు+ఐ= గర్వంతో కూడుకొన్నవారై; తమ తమ లావులు= 
తమతమ బలాలు; మెజసి= (ప్రకటించి; క్రమంబునన్‌= వరుసగా; నలువురు; మాష యవ, ముద్మ రోమ, మాత్రంబులు= 
మినుపగింజ, యవగింజ, పెసరగింజ, వెండ్రుక అంత మాత్రములు; తక్క= తక్కువగా, (మిగులునట్టుగా); గొనయంబు= 
అల్లెత్రాటిని; ఎక్కించియు; మోపెట్టన్‌= ఎక్కు పెట్టుటకు; అశక్యంబు+అయినన్‌= సాధ్యం కాకపోగా; ఉక్కు, చెడి= బలం లేక; 
ర్‌ు యు న్‌. 

స్రుక్కినన్‌= సోలగా; వారలన్‌= వాళ్ళను; చూచి, అ(గ్రజు, అనుమతంబునన్‌= అన్న యైన ధర్మరాజుయొక్క సమ్మతిచేత; 
విప్రసభ= (బ్రాహ్మణుల సభనుండి; వెలువడి= బయలుదేరి; విజయుండు= అర్జునుడు; ధనుస్‌+సమీపంబునకు= విల్లు 
దగ్గరకు; అరిగినన్‌= వెళ్లగా; అతని ఉత్సాహంబునకున్‌; అచ్చెరువు, పడి= ఆశ్చర్యపడి; కొందరు, (బ్రాహ్మణులు; తమలోన్‌; 
ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ఈ విధంగా రాజకుమారులు ఆ ధనుస్సులు ఎక్కుపెట్టలేక వెనుదిరిగి పోయారు. యదువృష్టి 
భోజాంధకులు శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అనుసరించి ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలేదు. శిశుపాల, 
జరాసంధ, శల్య, కర్ణులు గర్వితులై తమ తమ బలాలు వెల్లడి కాగా - క్రమంగా మినుపగింజ, యవగింజ, 
పెసరగింజ, వెండ్రుక - అంతమాత్రం తక్కువగా అల్లైత్రాటిని ఎక్కించి కూడ, ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేక బలం 
చెడి సోలిపోయారు. వాళ్ళను చూచి అర్జునుడు తన అన్న ధర్మరాజు అనుమతిని పొంది, బ్రాహ్మణసభ నుండి 
వెలువడి ధనుస్సు దగ్గరికి వెళ్లగా, అతని ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు బ్రాహ్మణులు తమలో ఇట్టా 
మాట్లాడుకొన్నారు. 
౧ 


విశేషం: అలం: క్రమము. మత్స్యయం(త్రం భేదించలేని రాజులను నన్నయ నాల్లు విధాలుగా వర్గీకరించి వర్లించాడు. 1. విల్లు 
las శ (ac) ca 

నెత్తటానికి ప్రయత్నించి విఫలు లైనవారు. 2. విల్లు నెత్తటం, మత్స్య్యయం(త్రం కొట్టటం సాధ్యం కా దని భావించి పోటీ 

మానుకొని ఇండ్లకు పోయినవారు. 3. ఆ పోటీలో పాల్తొనా లని వచ్చి పోటీలో పాల్గొనక నిర్తిప్తలుగా ఉండిపోయినవారు. 4. 

పోటీలో పాల్గొన్నా అల్లైత్రాటిని ఎక్కించేవరకు వచ్చి కొద్దిలో తప్పినవారు. ఈ నాల్గువర్గాల రాజకుమారులందరి ప్రయత్నాలు 

Las ౧ యలు శ 
ముగిసిన తరువాత (బ్రాహ్మణవర్గంలో నుండి విజయుడు లేచి విల్లును సమీపించాడు. అర్జునుడిని ఈ సమయంలో 
“విజయుడు” అని పేర్కొనటం (అతని విజయాన్ని సూచిస్తూ ఎంతో ఉచితంగా ఉన్నది. 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇ మ్మనుజేంద్రనందను లహీనబలుల్‌ దృఢదీర్హ బాహువీ 

ర్యమ్ములవార లోపర శరాసనకర్మమునం ; దయుక్త ద 

ర్పమ్మున నిప్టు నవ్వు పటుపన్‌ సమకట్టె నితండు విప్రవం 

శమ్మునవారినెల్ల దనశక్తి యెబుంగక దుర్విదగ్గు( డై. 180 
ప్రతిపదార్థం: -ఈ+మనుజ+ఇం|ద్ర, నందనులు= ఈ రాజక్రేష్ణుల కుమారులు; దృఢ, దీర్హ బాహు, వీర్యమ్ముల వారలు= 
దృఢథాలై పొడవైన బాహువుల పరాక్రమాలు గలవారు; అహీన, బలుల్‌= తక్కువగాని బలం కలవారు; శర+ఆసన, కర్మమునందు= 
ధనుస్సు యొక్క పనియందు అనగా ధనుస్సును ఎక్కుపెట్టి మత్స్య్యయం(త్రాన్ని కొట్టేపనిలో; ఓపరు+అ= చేతగాని వా 
రైరికదా; ఇప్పుడు, ఇతండు; అయుక్త, దర్పమ్మునన్‌= తగని గర్వంచేత; తన శక్తి; ఎజుంగక= తెలియక; దుర్విదగ్దుండు+ఐ= 
అవివేకి అయి; విప్ర, వంశంబునన్‌, వారిన్‌+ఎల్లన్‌= (బ్రాహ్మణవంశంలోని వారినందరిని; నవ్వుపణుపన్‌= నవ్వుల పాలయ్యేటట్లు 
చేయటానికి; సమకట్టెన్‌= పూనుకొన్నాడు. 
తాత్పర్యం: ఈ మహారాజకుమారులు దృథాలైనవి, పొడవైనవి అగు బాహువుల పరాక్రమంలో ఏమాత్రం తక్కువ 
కాని బలంకలవాళ్ళు. వాళ్ళే ఈ విల్లును ఎక్కుపెట్టి కొట్టలేక పోయారు. ఇప్పు డితడు అనుచిత మైన గర్వంతో, 

భా యు యు సల 

తనశక్తి యెంతో తెలుసుకోలేక, అవివేకి అయి బ్రాహ్మణవంశంవాళ్ళనంతా నవ్వులపాలు చేయటానికి పూనుకొన్నాడు. 


క. అనువారు, నందు( గొందటు । 'ఘను( దీతండు; వీరికంటెం గార్డుక విద్యం 
దనరిన వాండయి దీనికి | మొనసెంగా; కన్యు. డిట్లు మొనయం గలండే! 181 
ప్రతిపదార్థం: అనువారున్‌= అని పలికేవాళ్లుు అందున్‌= వారిలో; కొందజు; ఈతండు; ఘనుడు; కార్ముక విద్యన్‌= 


విలువిద్యలో; వీరికంటెన్‌; తనరినవాండు+ఐ= ఒప్పినవా డై; దీనికిన్‌= ఈ పనికి, మొనసెన్‌+కాక= పూనుకొన్నాడు కాని; 
అన్యుండు= ఇతరుడు; ఇట్లు; మొనయన్‌+కల(డు+ఏ= పూనుకొనగలడా. 


తాత్సర్యం: అని పలుకుతూ ఉండగా; అందులో కొందరు “ఇతడు గొప్పవాడు. వీళ్ళకంటె విలువిద్యలో నేర్పు 
కలవా డై ఈ పనికి పూనుకొన్నాడుకాని సామాన్యుడు ఈ విధంగా పూనుకొనగలడా?' 


మ. అమితోత్సాహుండు దీర్హ బాహుపరిఘుం డత్యంతతేజస్వి స 

ద్విమలాచారుండు విప్రభక్తిపరు. డీ విప్రుండు విప్రప్రసా 

ఆ ఆ ఆ న ల్ని 

దమునన్‌ విప్రుల కెల్ల సంతసముగా( దత్మ్కర్మసంసిద్ధి ను 

త్తముండై పొందెడు మంచు నుండిరి దయన్‌ ధాత్రీసురుల్‌ ప్రీతు లై. 182 
ప్రతిపదార్థం: అమిత+ఉత్సాహుండు= అపరిమితమైన ఉత్సాహం కలవాడు; దీర్గ; బాహు, పరిఘుండు= పొడవైన ఇనుప 
గుదియలవంటి బాహువులు కలవాడు; అత్యంత, తేజస్వి= మిక్కిలి తేజస్సు కలవాడు; సత్‌+విమల, ఆచారు(డు= శ్రేష్టమూ; 
నిర్మలమూ అయిన నడవడి కలవాడు; విప్ర, భక్తిపరుండు= బ్రాహ్మణభక్తి ప్రధానంగా కలవాడు; ఈ, విప్రుండు= ఈ 
బ్రాహ్మణుడు; విప్ర, ప్రసాదమునన్‌= (బ్రాహ్మణుల అనుగ్రహంవలన; విప్రులకున్‌+ఎల్లన్‌= (బ్రాహ్మణులందరికి; సంతసముగాన్‌= 
సంతోషమయ్యేటట్టు; తద్‌+కర్మ; సంసిద్దిన్‌= ఆ కార్యంయొక్క నెజవేరుటను; ఉత్తముండు+ఐ; పొందెడుము= పొందుగాక; 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 803 


అంచున్‌= అని పలుకుతూ; ధాత్రీ, సురుల్‌= (బ్రాహ్మణులు; ప్రీతులు+ఐ= సంతోషించినవా ళ్ళయి; దయన్‌= దయతో; 
ఉండిరి= ఉన్నారు. 


తాత్పర్యం: అపరిమితమైన ఉత్సాహం కలవాడు, దీర్భమైన ఇనుపగుదియలవంటి బాహువులు కలవాడు, మిక్కిలి 
తేజస్సు కలవాడు, (శ్రేష్టము, నిర్మలము అయిన నడవడి కలవాడు, బ్రాహ్మణభక్తి కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడు 
- బ్రాహ్మణుల అను[గ్రహంచేత బ్రాహ్మణులందరికి సంతోషం కలిగేవిధంగా కార్యసిద్ధి పొందుగాక! అని బ్రాహ్మణులు 
సంతోషించినవాళ్ళయి అర్జునునిపట్ట దయతో ఉన్నారు. 


విశేషం: అర్జునుడు ధనువుదగ్గరికి పోతున్న సమయంలో బ్రాహ్మణవర్గంవాళ్ళు అతడినిగురించి భావించిన పద్దతులను 
మూడురకాలుగా ఒక క్రమంలో చిత్రించటం నన్నయ కథాకథనశిల్పం. ఒకరకంవాళ్ళు భయసులు. మహాపరా[క్రమవంతు లైన 
రాకుమారులే ఎక్కుపెట్టలేని విల్లును చేపట్టి మత్స్యయంత్రాన్ని కొట్టటానికి యత్నించి విఫలుడై (బ్రాహ్మణవర్గాన్ని నవ్వులపాలు 
చేయటానికి పూనుకొన్నా డని వాళ్ళు భావించారు. రెండవ రకంవాళ్ళు వివేచనపరులు. రాకుమారులకంటె బలవంతుడై 
ఉండబట్టే ప్రయత్నిస్తున్నా డని భావించారు. మూడవ రకంవాళ్ళు విజ్ఞులు. విజయుని రూపతేజోబలాదులను గణించి, 
విజయం తథ్యమని నిశ్చయించినవారు. ఈ బ్రాహ్మణవర్గాలవారి వ్యాఖ్యలు అర్జునుని సామర్థ్యాన్ని, విజయాన్ని (ప్రకాశింపచేసే 
వస్తుధ్వని విశేషాలు. క్షత్రియులు మాట్లాడకుండా ఉండటంకూడా ఇందులో ఒక విశేషమే. (బ్రాహ్మణహృదయం బయటపడినట్టుగా 
క్షత్రియహృదయం బయటపడదు. బహుశ కొందరు క్షత్రియులు ఆశ్చర్యచకితులై అర్జునునివైపు అలా చూస్తూ ఉన్నారేమో 
- ఇతడు ఏం చేస్తాడో చూద్దా మని. మరికొందరు అతని ప్రయత్నాన్ని ఉపేక్షించి ఊరకున్నారేమో! మొత్తానికి క్షత్రియులు 
మాట్లాడలేదు. 


వ. అంత న య్యర్దునుండు న వ్వింటిసమీపంబునకు వచ్చి గురువులం దలంచి నమస్కారంబు సేసి, ధనువునకు( 
బ్రదక్షిణంబు. జేసి మొక్కి దాని నెత్తికొని పూర్వపరిచితం బైనవిల్లు మోపెట్టిన ట్లశ్రమంబున మోపెట్టి, జను 
లాశ్చర్యంబునుం బొందుచుండ, నే నమ్ముల న మృత్స్యయంత్రంబు నాక్షణంబ యురుల నేసినం జూచి బ్రాహ్మణ 
క్షత్రియ ప్రముఖు లయిన జనులెల్ల విస్మితు లయి. 183 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపై; ఆ+అర్జునుండున్‌= ఆ అర్జునుడుకూడా; ఆ+వింటి= ఆ ధనుస్సుయొక్క; సమీపంబునకున్‌= 
దగ్గరకు; వచ్చి; గురువులన్‌; తలంచి; నమస్కారంబు, చేసి; ధనువునకున్‌= ధనుస్సుకు; (ప్రదక్షిణంబున్‌ చేసి= చుట్టుతిరిగి; 
మొక్కి; దానిన్‌, ఎత్తికొని= ఆ వింటిని ఎత్తుకొని; పూర్వ, పరిచితంబు+ఐన= ఇంతకు ముందే అలవాటుపడిన; విల్లు= 
ధనుస్సు; మోపెట్టిన+అట్టు= ఎక్కు పెట్టినట్లు; అ(శ్రమంబునన్‌= (శమలేకుండా, సులభంగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; జనులు, 
ఆశ్చర్యంబునున్‌, పొందుచుండన్‌= ఆశ్చర్యాన్ని పొందగా; ఏను+అమ్ములన్‌= ఐదుబాణాలచేత; ఆ+మత్స్య యంత్రంబున్‌= 
ఆ మత్స్యయంత్రాన్ని; ఆ, క్షణంబు+అ= ఆ క్షణమే; ఉరులన్‌= పడేటట్టు; ఏసినన్‌= కొట్టగా; చూచి; బ్రాహ్మణ, క్షత్రియ, 
ప్రముఖులు+ఐన= (బ్రాహ్మణులు, క్షత్రియులతో ముఖ్యులైన; జనులు+ఎల్లన్‌= ప్రజలు అందరూ; విస్మితులు+అయి= 
ఆశ్చర్యపడిన వాళ్ళయి. 

తాత్పర్యం: తరువాత అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరికి వచ్చి, గురువులను స్మరించుకొని నమస్కారం చేసి, 
ధనుస్సుకు ప్రదక్షిణనమస్కారాలు చేసి, దాన్ని ఎత్తుకొని, అలవా టైన ధనుస్సును సంధించినట్టు సులభంగా 
సంధించి, ప్రజలంతా ఆశ్చర్యపడుతుండగా, ఐదు బాణాలతో ఆ మత్స్యయంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు. 
అది చూచి (బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన జనులంతా ఆళ్ళర్యపరవశు లయ్యారు. 


804 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అర్జునుడు విల్లును ఎక్కుపెట్టటానికి ముందు గురువులను స్మరించి నమస్కరించటం, విల్లుకు (ప్రదక్షిణం చేసి 
యొక్కటం - అనేవి ధనుర్వేదవిద్యను పవిత్రభావంతో ఉపాసించే మేటివీరుని లక్షణం. గర్వితులైనవారికి విల్లు వశం కాలేదు. 
మత్స్యయంత్రం ఒక బుషి కల్పించిన విద్య అని ధృష్టద్యుమ్నుడు చెప్పనే చెప్పాడు. విద్యను గౌరవించటం విద్వాంసునికే 
తెలుసు అని అర్జునునిపాత్రను చిత్రించటం - ఇక్కడ విశేషం. విద్య వినయవంతులకే (ప్రసన్నమౌతుం దనే సత్యంకూడ 
ఇక్కడ స్పష్టమౌతున్నది. మత్యయం(త్రభేదనంవంటి మహత్తరవిషయాన్ని నన్నయ చిన్నవచనంలో చెప్పి ముగించాడు. అర్జునుని 
ప్రశంసించిన వాక్యాలను వృత్తాలలో నిబంధించాడు. మత్స్యయం(త్రం కొట్టిన అర్జునునికి అది ఒక గొప్ప (ప్రదర్శనం కాదు. 
కాని, ఆ సభలో ఉన్నవాళ్ళ కంతా అది ఒక అద్భుతం. అవలీలగా (ప్రదర్శితమైన జగదేకవీరుడైన అర్జునుని వీరరసాన్ని 
వచనంలోనూ, దానినుండి పుట్టిన అద్భుతాన్ని పద్యాలలోనూ రచించటం నన్నయగారి సార్థక ఛందఃప్రయోగశిల్బం. 


చ. ఫలపవనాంబుభోజన శుభవ్రతవృత్తుల( జేసి చూడ దు 

ర్హలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్‌ మహా 

బలయుతు; లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం 

గలదె? చరాచరాఖిలజగంబుల. బెద్దల కారె సద్ద్విజుల్‌. 184 
ప్రతిపదార్థం: బ్రాహ్మణులు; ఫల, పవన+అంబు, భోజన, శుభ, (వ్రత, వృత్తులన్‌+చేసి= పండ్లు, గాలి, నీరు భక్షించటంచేత, 
పుణ్యాలయిన వ్రతాలను చేయటంచేత; చూడన్‌= చూడటానికి; దుర్చ్భల తనులు+అయ్యున్‌= బలహీనమైన శరీరం కలవారు 
అయినప్పటికీ; అపార, తపస్‌+బల, సంపదన్‌= అమితమైన తపోబలంయొక్క అతిశయంచేత; మహా, బల, యుతులు= గొప్ప 
బలంతో కూడినవారు; అట్టి, వారలకు; భవ్యులకున్‌= మహనీయులకు; ఎందున్‌, అసాధ్యము= ఎచ్చటను సాధ్యం కానిది; 


ఎద్దియున్‌, కలదె= ఏదైనా ఉన్నదా?; సత్‌+ద్విజుల్‌= ఉత్తములైన బ్రాహ్మణులు; చర+అచర+అఖిల, జగంబులన్‌= కదలునవి, 
కదలనివి అయిన అన్ని లోకాలలో; పెద్దలు+అ, కారె= పెద్దలే కదా. 


తాత్సర్యం: బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించటంచేత, పుణ్యవ్రతాలు చేయటంచేత; చూడటానికి 
బలహీనమైన దేహంకలవా శృయినా, అపారతపోబలసంపదచేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు 
ఎక్కడా అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తచరాచరలోకాలలో స(ద్రాహ్మణులే గొప్పవాళ్ళుగదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. నిమిషాంతరమున ని ట్ల। శ్రమమున మర్వులకు నేయ సమకూరునె యు 

త్తము( డీత(డు బ్రాహ్మణ రూ | పమున సురేశ్వరుండొ హరుండొ భానుండొ గుహుండో! 185 
ప్రతిపదార్థం: నిమిష+అంతరమునన్‌= క్షణం లోపల; ఇట్లు; అశ్రమమునన్‌= అనాయాసంగా; మర్ష్యులకున్‌= మానవులకు; 
ఏయన్‌= మత్స్యయంతత్రాన్ని పడవేయటం; సమకూరునె= సాధ్యమౌతుందా; ఈతండు, ఉత్తము(డు; బ్రాహ్మణ రూపమునన్‌= 
బ్రాహ్మణ రూపంలో ఉన్న; సుర+ఈశ్వరుండొ= దేవేంద్రుడో; హరు(డొ= శివుడో; భానుండొ= సూర్యుడో; గుహుండో= 
కుమారస్వామియో. 
తాత్పర్యం: క్షణకాలంలోపలనే ఈ విధంగా అనాయాసంగా మత్స్యయంత్రాన్ని కొట్టటం మానవులకు 
సాధ్యమౌతుందా? ఉత్తము డైన ఇతడు బ్రాహ్మణరూపంలో ఉన్న దేవేంద్రుడో! శివుడో! సూర్యుడో! కుమారస్వామియో! 


ఆదిపర్వము - సస్తమాశ్వాసను 805 
విశేషం: అలం: ఉత్రేక్ష ఉల్లేఖం. 


క అని ధరణి నుండి పొగడెడు । జనుల నిరంతరరవంబు, జలధరమార్గం 
బున నుండి పొగడు దివ్యుల । యనవరతరవంబు నొక్క డయి కడు నొప్పెన్‌. 186 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ధరణిన్‌+ఉండి= భూమిమీద ఉండి; పొగడెడు, జనుల, నిరంతర, రవంబు= పొగడునట్టి 
మనుష్యులయొక్క ఎడతెగని శబ్దం; జలధర, మార్గంబున నుండి = మేఘమార్గము - అనగా ఆకాశమార్గమునుండి; పొగడు, 
దివ్యుల అనవరత, రవంబున్‌ = పొగడునటువంటి దేవతలయొక్క ఎడతెగనిశబ్దం; ఒక్క(డు+అయి= ఒకటి అయి; కడున్‌= 
మిక్కిలి; ఒప్పెన్‌= అనువుగా అమరాయి. 


తాత్సర్యం: అని భూమిమీద ఉండి పొగడే జనుల ఎడతెగని ధ్వని, ఆకాశంనుండి పొగడే దేవతల ఎడతెగని ధ్వని 
కలిసి మిక్కిలి అనువుగా అమరాయి. 


విశేషం: ఇటు నేలమీదనుండి పొగడే జనాల సవ్వడి, అటు ఆకాశంనుండి పొగడే దేవతల సవ్వడి సమంగా ఏర్పడి అర్జునుని 
(ప్రశంస భూనభోంతరాళాలలో వ్యాపించిం దని భావనామయంగా వర్ణించాడు నన్నయ. ఈ పద్యరచనానిర్దారణంలోని సమత 
అనే గుణం ఈ వస్తుగుణాన్ని రమణీయంగా పోషిస్తున్నది. అద్భుతం ఆశ్చర్యభావంయొక్క ఉత్కటదశ. అది వాచికంగా 
వ్యక్తమైన మూడుదశలను మూడుపద్యాలలో నన్నయ చిత్రంచటం గమనార్హం. రాబోయే పద్యంలో చేష్టాత్మకమైన ఆశ్చర్యాన్ని 
వర్లించటం శిల్పం. (సంపా.) 


క. చెల సురదుందుభిస్వన | ములు ముదమున భూసురోత్తములు పయిపుట్టం 

బులు వీచివీచి యార్దిరి । వెలయయగ నరుమీ(ద( బుష్పవృష్టియు( గురిసెన్‌, 187 
ప్రతిపదార్థం: సుర, దుందుభి, స్వనములు= దేవతలయొక్కభేరులధ్వనులు; చెలగౌన్‌= మోగాయి; భూసుర+ఉత్తముల్‌= 
బ్రాహ్మణ (శ్రేష్టులు; ముదమునన్‌= సంతోషంతో; పయి, పుట్టంబులు= మీది వస్రాలు - అనగా ఉత్తరీయాలు; వీచి, వీచి, 
ఆర్భిరి= మిక్కిలి వీచుతూ అరచారు; వెలయంగన్‌= ఒప్పగా; నరుమీందన్‌= అర్జునుని మీద; పుష్పవృష్టియున్‌= పూలవానకూడ; 
కురిసెన్‌. 
తాత్పర్యం: అప్పుడు దేవతల భేరీధ్వనులు మోగాయి. (బాహ్మణోత్తములు తమ ఉత్తరీయాలను పదే పదే 
వీచుతూ పెద్దగా కేకలు వేశారు. అర్జునునిమీద పూలవాన అందంగా కురిసింది. 


విశేషం: అంతమందిలో తమవాడు గెలిచా డని ఆనందాతిశయంతో (బ్రాహ్మణులు ఉత్తరీయాలను పదేపదే వీచుతూ పెద్దగా 
కేకలు వేయటం ఎంతో సహజంగా, నాటకదృ్భశ్యంగా కళ్ళకు కట్టిన ట్టున్నది. 
యు య్‌ 


వ. అ య్యవసరంబున ధర్మనందనుండు నకుల సహదేవానుగమ్యమానుం డయి నిజనివాసంబునకుం జనియె; నిట 
ధృష్టద్యుమ్న సహితుం డయి యజ్ఞసేనుండు మహాసేనతో నర్జునునకు సహాయుండుగా నరిగె; నంత. 188 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ధర్మనందనుండు; నకుల, సహదేవ+అనుగమ్యమానుండు+అయి= 
నకుల, సహదేవులచే వెంబడింప బడినవాడై; నిజ, నివాసంబునకున్‌= తన ఇంటికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట; ధృష్టద్యుమ్న, 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 
సహితుండు+ అయి= ధృష్టద్యుమ్నునితో కూడి; యజ్ఞసేనుండు= (ద్రుపదుడు; మహా, సేనతోన్‌= గొప్ప సైన్యంతో; అర్జునునకున్‌= 
అర్జునునికి; సహాయుండుగాన్‌= సహకరించువాడై; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= అప్పుడు. 
తాత్పర్యం: ఆ సమయంలో ధర్మరాజు నకులసహదేవులు వెంటరాగా తమ యింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 
ధృష్టద్యుమ్నునితో కూడి (ద్రుపదుడు గొప్పసేనతో అర్జునునికి సహాయుడుగా వెళ్ళాడు. అప్పుడు. 
ద్రౌపది యర్షునుని వరించుట (సం. 1-179-22) 
ధరణీశ నందనుల్‌ ద నృతిప్రీతితో జూచుచు నుండంగ సుందరాంగి 
తోయజదళనేత్ర ద్రుపదరాజాత్మజ | కమనీయ గజరాజగమనలీలC 
జనుదెంచి సురరాజసన్నిభు నభినవ | యౌవనోద్దాసితు నసితరత్న 
రుచిరాంగు నంగజరూపు ధనంజయు. । దనచేతి సితపుష్పదామకమున( 


(ఈక 


ఆ. బొలంతి ముదముతోడం బూజించె; నట్టియు। తృవము. జూచి దాని సైంప కపుడు 
కౌరవేంద్రు( డాదిగా6 గల భూపతు । లెల్ల నలిగి కలయు నేపు రేంగి. 189 


ప్రతిపదార్థం: ధరణి+ఈశ, నందనుల్‌= రాజకుమారులు; తన్నున్‌; అతి, ్రీతితోన్‌, చూచుచున్‌, ఉండంగన్‌ = మిక్కిలి 
ప్రీతితో చూస్తూ ఉండగా; సుందర+అంగి= అందమైన శరీరం కలది; తోయజ, దళ, నేత్ర= తామర రేకులవంటి కన్నులు 
కలది; (ద్రుపదరాజ+ఆత్మజ= (ద్రుపదరాజుయొక్క కూతురు-(ద్రౌపది; కమనీయ, గజరాజ, గమన, లీలన్‌= మనోహరమైన 
ఏనుగు శ్రేష్టముయొక్క నడకవంటి విలాసంతో; చనుదెంచి= వచ్చి; సురరాజ, సన్నిభున్‌= దేవేంద్రునితో సమానుడైనవాడిని; 
అభినవ, యౌవన+ఉద్బాసితున్‌= (క్రొత్త యౌవనంచే (ప్రకాశించే కాంతికల దేహం కలవాడిని; అంగజ, రూపున్‌= మన్మథుని 
వంటి రూపం కలవాడిని; ధనంజయున్‌= అర్జునుడిని; తన, చేతి, సిత, పుష్ప, దామకమునన్‌= తనచేతిలో ఉన్న తెల్లని 
పూదండచేత; పొల(తి= ఆ కాంత; ముదముతోడన్‌= సంతోషంతో; పూజించెన్‌; అట్టి, ఉత్సవమున్‌, చూచి; సైపక= ఓర్వక; 
అపుడు; కౌరవ+ఇంద్రుండు= దుర్యోధనుడు; ఆదికాన్‌+కల= మొదలుగా కల; భూపతులు= రాజులు; ఎల్లన్‌= అందరు; 
అలిగి= కోపించి; కలయన్‌= అంతటను; ఏపురే.గి= విజృంభించి. 


తాత్సర్యం: రాజకుమారులంతా తనను మిక్కిలి ప్రీతితో చూస్తూ ఉండగా - అందమైనశరీరం కలది, 
తామరరేకులవంటి కన్నులు కలది అయిన ద్రౌపది, మనోహర మైన మదపుటేనుగునడకవంటి నడకతో విలాసంగా 
వచ్చి - దేవేంద్రునితో సమానమైనవాడు, నూత్నయౌవనంతో (ప్రకాశించేవాడు, ఇంద్రనీలంవంటి కాంతిగల దేహం 
కలవాడు; మన్మథునివంటి రూపం కలవాడు అయిన అర్జునుడిని తనచేతితెల్లని పూలదండతో పూజించింది. 
అటువంటి ఉత్సవాన్ని చూచి ఓర్వలేక, అప్పుడు దుర్యోధనుడు మొదలైనరాజులంతా కోపించి అంతటా విజృంభించారు. 


నిశేషం: రాజకుమారులంతా (ద్రౌపది యొక్క అందమైన ఆకారాన్నీ, తామరరేకులవంటి కన్నులనూ, మదేభగమనంవంటి 
నడకహొయలనూ కన్నార్పకుండా చూచారు. అంతటి సౌందర్యరాశి అర్జునునికి అంకితమైపోతున్నదే అని వారి అసూయ. 
ఆమె సౌందర్యం, దాని ఫలితం తరువాతి పద్యంలో నన్నయ చెప్పబోతున్నాడు. దానికి హేతువును కల్పించుకొన్నా డిక్కడ. 
ఇది ప్రసన్న కథాకలితార్థయుక్తి. రాజకుమారులంతా (ద్రౌపదిని చూస్తుండగా, ఆమెమాత్రం అర్జునుడినే ఏకాగ్రతతో చూస్తున్నది. 
అతడు మొదట దేవేంద్రునితో సమానుడైనవాడుగా కనిపించాడట! ఈ 'సురరాజసన్నిభుడు' అనే విశేషణం రమణీయార్థవ్యంజకం. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 807 


వస్తుధ్వని పోషకం. అర్జునుడు ఇంద్రునివరంవలన పుట్టినవా డన్నది ఒక అర్థం, రాబోయే కథలో పంచేంద్రోపాఖ్యానంలో 
చెప్పబోయే కథార్జాలలో ఇం(ద్రత్వభావనం పఠిత ఇక్కడ అనుసంధించుకొనవలసివస్తుంది. పూర్వాపర కావ్యార్థభావనవలన 
అర్జునుడుగా ఉన్న ఇంద్రుడు నిజానికి అయిదురూపాలకు (ప్రతినిధి. అందువలననే అంతగా ఆసక్తితో చూస్తున్న (ద్రౌపదియందు 
అర్జునుని మనసు మన్మథాయత్తమైనట్టు నన్నయ వర్ణించాడు. ఇది కథాకథనశిల్పరహస్యం. 213వ పద్యంలో ఈ రహస్యం 
గమనింపవచ్చును. ఇం(ద్రత్వమే కాక యౌవనం, కాంతి, రూపం అనే గుణాలను ద్రౌపది అర్జునునిలో చూచి అతనిమెడలో 
దండవేసింది. “కన్యా వరయతే రూపంి. (సంపా) 
మత్తకోకిలము. 

ఏల రాం బనిచెన్‌ మహీశుల నెల్ల జుట్టమపోలె ము 

న్నేల సత్కృతిం జేసి నిందటి? కిమ్మహారథు లుండగా 

నేల కన్యక నిచ్చె విప్రన కిందు నేండు శకుండు పాం 

చాలు డిప్పడ వీని నిర్గతసత్వు( జేయుద మాజిలోన్‌. 190 
ప్రతిపదార్థం: మహీ+ఈశులన్‌+ఎల్లన్‌= రాజులందరిని; ఏల, రాన్‌+పనిచెన్‌= ఎందుకు రప్పించాడు? చుట్టమ, పోలెన్‌= 
చుట్టంవలె; మున్ను= ముందు; ఇందణకున్‌= ఇంతమందికి; ఏల, సత్కృతిన్‌= ఎందుకు సమ్మానం; చేసెన్‌= చేశాడు; 
ఈ+మహారథులు+ ఉండంగాన్‌= ఇంతమంది మహావీరు లుండగా; నేండు; ఏల= ఎందుకు; ఇందున్‌= ఇచ్చట; వి'ప్రునకున్‌= 
బ్రాహ్మణునికి; కన్యకన్‌; ఇచ్చెన్‌; పాంచాలు(డు= ద్రుపదుడు; శఠుండు= మోసగాడు; ఇప్పుడు+అ= ఇప్పటి కిప్పుడే; వీనిన్‌= 
ఈ (ద్రుపదుడిని; ఆజిలోన్‌= యుద్దంలో; నిగ్గత, సత్త్యున్‌= కోల్పోయిన బలం కలవాణ్ణిగా; చేయుదము= చేస్తాము. 
తాత్సర్యం: రాజు లందరినీ ఎందుకు రప్పించాడు? చుట్టంవలె ఇందరికి ముందుగా ఎందుకు సమ్మానం చేశాడు? 
ఈ మహావీరులంతా ఉండగా ఈనాడు ఇక్కడ ఒక (బ్రాహ్మణుడికి కన్యకను ఎందు కిచ్చాడు? [ద్రుపదుడు 
మోసగాడు. ఇప్పుడే యుద్దంలో ఇతని బలాన్ని అణచివేద్దాం. 
విశేషం: ద్రౌపదీస్వయంవరానికి విచ్చేసి పరాభూతులైన భూపతుల కోపాగ్ని ఈ పద్యంలో ప్రకటితం. చిన్న చిన్న వాక్యాలలో 
ఎక్కడికక్కడ ఆగిపోయే ఈ వాక్యాలనుబట్టి వారి కోపతాపాలు పూర్తిగా నిర్వీర్యము లని సూచన. 
క. తన విద్య పేర్మి నృపనం | దనం బడసెను విపు డితని తప్పే? కడుదు 

రును డీ ద్రుపదుండు నృపతుల | ననయంబున మెచ్చ డయ్యె నతిగర్వితు(డై. 191 

ప్రతిపదార్థం: విప్రండు= బ్రాహ్మణుడు; తన, విద్య, పేర్మిన్‌= తన విద్యయొక్క గొప్పతనంచేత; నృప, నందనన్‌= రాజు 
కూతురైన (ద్రౌపదిని; పడసెను= పొందాడు; ఇతని తప్పు+ఏ= ఇతని త ప్పేమున్నది; ఈ (ద్రుపదుడు; దుర్దనుండు= 
దుర్మార్గుడు; అతి గర్వితుండు+ఐ= మిక్కిలి గర్వించినవాడై; నృపతులన్‌= రాజులను; అనయంబునన్‌= అవినీతితో; మెచ్చ 
డు+అయ్యెన్‌= మెచ్చని వాడు అయ్యాడు. 
తాత్సర్యం: ఈ (బ్రాహ్మణుడు తన విద్యాబలంతో (ద్రౌపదిని పొందాడు. ఇతని తప్పు ఏ మున్నది? (ద్రుపదుడు 
దుర్మార్గుడు. అతడు అతిగర్వంతో రాజులను ఏమాత్రం లెక్కపెట్టలేదు. 


వ. 'ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాండు; మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ; కావున 
న వ్విప్రుతోడి దేమి? యని ద్రుపదుపయి నెత్తుదెంచిన, ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మటువు సొచ్చె; 


808 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని 
ప్రతిబలంబులపయి వీచుచున్నంత, వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె. 192 


ప్రతిపదార్థం: ఏమి, దోషంబు, చేసియు; బ్రాహ్మణుండు; వధ్యుండు= చంపదగినవాడు; కాండు; మన, రాజ్యంబునున్‌; 
అర్థంబును= సంపదయు; బ్రాహ్మణ+అర్థంబు+అ= (బ్రాహ్మణుల కొరకే; కావునన్‌, ఆ+విప్రుతోడిది+ఏమి= ఆ బ్రాహ్మణునితో 
మన కేమి; అని= అని తలచి; (ద్రుపదు పయిన్‌= దద్రుపదునిమీద; ఎత్తుదెంచినన్‌= దండెత్తి రాగా; ద్రుపదుండును; కడున్‌= 
మిక్కిలి; భీతుండు+ఐ= భయపడినవాడై; (బ్రాహ్మణుల, మణువు= (బ్రాహ్మణులచాటున; చొచ్చెన్‌= చేరెను; ఇటు; శరణ+ 
ఆగతుండు+అయిన= శరణుకోరి వచ్చిన; (ద్రుపదున్‌= (ద్రుపదుని; ఓడకుండుము+అని= భయపడ వద్దని; బ్రాహ్మణులు; 
తమతమ, దండ+అజినంబులు= చేతికట్టలను, (యోగదండములు మొదలైనవి) జింకచర్మములను; ఎత్తికొని; (ప్రతిబలం 
బుపయిన్‌= శత్రుసేనలమీద; వీచుచున్‌; ఉన్నంతన్‌= వీచుచుండగా; వారలన్‌+చూచి= వాళ్ళను కనుగొని; నగుచున్‌= 
నవ్వుతూ; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ఏ తప్పుచేసినా బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదు. మనరాజ్యం, సంపద బ్రాహ్మణులకొరకే. కనుక 
ఈ బ్రాహ్మణునితో మన కేమి పని?' అని ద్రుపదుడిమీదికి దండెత్తి రాగా, అతడు మిక్కిలి భయపడి, (బ్రాహ్మణుల 
చాటున చేరాడు. ఈ విధంగా శరణుకోరివచ్చిన ద్రుపదునికి అభయమిచ్చి (బ్రాహ్మణులు తమ తమ దండాలను, 
జింక చర్మాలను ఎత్తుకొని శత్రుసేనలమీద వీచుతుండగా వారిని చూచి నవ్వుతూ అర్జునుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: దుర్యోధనుడి దురహంకారం, కులాహంకారం, కుత్సితనీతి, అధర్మప్రవృత్తి ఈ సన్నివేశంలో బైటపడ్డాయి. 
మత్స్యయం(త్రం కొట్టిన (బ్రాహ్మణుడు అవధ్యుడు కాబట్టి అతడిని వదలిపెట్టటం న్యాయం అన్నాడు. క్షత్రియు లుండగా 
(బ్రాహ్మణుడికి అవకాశం కలిగించి రాజకులానికి అవమానం కలిగించిన (ద్రుపదుడిపై ఆ(గహించాడు. పూర్వాపరాలను గాని, 
స్వపరసామర్థ్యాలను గాని ఆలోచించని దుర్విదగ్గుడు దుర్యోధనుడు. కన్యను గెలుచుకొన్నవాడు రాజలోకం తిరగబడితే 
వారిని జయించి తన యోగ్యతను నిరూపించుకోవటం స్వయంవరరాజధర్మం. దుర్యోధనుడు సమర్భుడైతే బ్రాహ్మణుడి 
(అర్జునుడితో తలపడాలి. ఆ ధర్మం అతడు పాటించలేదు. (ద్రుపదుడు (బ్రాహ్మణుల నాశ్రయించటం సందర్భోచితం. 
అర్జునుడు తన యోగ్యతను నిరూపించుకొనా లని వీరసూచనంకూడా అది. అర్జునుడు దానిని పసికట్టాడు. బ్రాహ్మణులు 
దండాలతో విజృంభిస్తే వారిని వారించాడు. భీముడితో కలిసి రంగంలో నిలువబడి తనయోగ్యతను నిరూపించుకొనే 
ప్రయత్నంచేయటానికి పూర్వరంగం కలిగించాడు దుర్యోధనుడు. స్వయంవరసభలోకూడ దుర్యోధనుడు తన వర్గంతో కూడి, 
ప్రతినాయకప్రవృత్తిని ప్రదర్శించటం వస్తుధ్వనికి పరోక్షపోషకం. (సంపా.) 


క. కడంగి మదీయాస్త్రము లని | యెడు పటుమంత్రముల నిప్పు డీ నృపురిపుల 

న్మడి(ది విషాహుల దర్పం । బుడిగించెద దొలంగి చూచుచుండు(డు మీరల్‌, 193 
ప్రతిపదార్థం: కడంగి= పూని; మదీయ+అస్త్రములు= నా బాణాలు; అనియెడు= అనెడి; పటు, మం(త్రములన్‌= గొప్ప 
మంత్రాలచేత; ఇప్పుడు; ఈ, నృపు, రిపులు+అన్‌= ఈ రాజుయొక్క శత్రువులనెడి - అనగా దద్రుపదుడి శత్రువులు అనే; 
కడి(ది విష+అహుల, దర్పంబు= పెద్ద విషసర్సాల గర్వాన్ని; ఉడిగించెదన్‌= అణచెదను; మీరల్‌= మీరు; తొలంగి= (ప్రక్కకు 
తొలగి; చూచుచు+ ఉండుండు =చూస్తూ ఉండండి. 
తాత్పర్యం: పూనుకొని, నా అ'స్తా లనే గొప్పమం(త్రాలతో ఇప్పు డీ ద్రుపదునిశత్రువు లనే పెద్దవిషసర్సాల గర్వం 
అణచివేస్తాను. మీరు ప్రక్కకు తొలగి చూస్తూ ఉండండి. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 809 


విశేషం: అలం: రూపకం. అలంకారవస్తుధ్యనికి పోషణం కావటానికి ఈ పద్యం రమణీయోదాహరణం. దుర్యోధనాదులు 
దుష్టసర్పాలు. అవి కాటువేయటానికి పూనుకొన్నాయి. అవి కాటువేయకుండా మంతత్రగానివలె వాటిని నిర్వీర్యం చేస్తా నని 
సూచించాడు అర్జునుడు. “ప్రతివీరులను చంపకుండా భంగపాటుకు గురిచేస్తాను చూడండి” అని వస్తుధ్వని. విషసర్పోపమానం 
దుర్యోధనాదుల కుటిలస్వభావానికీ, క్రూరత్వానికీ వ్యంజకం. 


అర్జునుండు కర్లునితో యుద్దంబు సేసి జయించుట (సం.1-181-3) 


వ. అని తానును భీమసేనుండును గడంగి రిపుబలంబుపయి నపరిమితశరంబు లేసి; భీమసేనుండు నొక్క వృక్షంబు 
వెటికికొని దండ హస్తుం డయిన దండధరుండునుంబోలె నర్జునునకు సహాయుం డయి నిలిచె; నంత న య్యిద్దణి 
మహా సంరంభంబు జూచి విస్మితు( డై కృష్ణుండు బలదేవుని కి ట్లనియె. 194 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; తానును, భీమసేనుండును; కడంగి= పూనుకొని; రిపు, బలంబుపయిన్‌= శత్రుసైన్యంమీద; 
అపరిమిత, శరంబులు= లెక్కలేనన్ని బాణాలు, ఏసెన్‌= వేశాడు; భీమసేనుండున్‌= భీమసేనుడుకూడా; ఒక్క, వృక్షంబు= 
ఒక చెట్టును; పెటికి= పెరికి; దండ, హస్తుండు+అయిన= దండమును చేతియందు కలవా డైన; దండధరుండునున్‌+పోలెన్‌= 
యమధర్మరాజువలె; అర్జునునకున్‌= అర్జునునికి; సహాయుండు+అయి= సహకరించేవాడై; నిలిచెన్‌= నిలిచాడు; అంతన్‌= 
అటుపై; ఆ+ఇద్దణ, మహా, సంరంభంబున్‌= ఆ ఇరువురి గొప్పవిజృంభణాన్ని; చూచి; కృష్ణుండు; విస్మితుండు+ఐ = 
ఆశ్చర్యపడినవాడై; బలదేవునకున్‌= బలరామునకు; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా పల్కి, తానూ భీమసేనుడూ పూనుకొని శత్రుసైన్యంమీద లెక్కలేనన్ని బాణాలు 

వేశాడు. భీమసేనుడు ఒక పద్దచెట్టును పెకలించుకొని, దండాయుధాన్ని ధరించిన యమధర్మరాజువలె అర్జునునికి 

సహాయుడుగా నిలిచాడు. అప్పుడు వా ళ్ళిద్దరి మహావిజృంభణం చూచి కృష్ణుడు ఆశ్చర్యపడి బలరామునితో ఇట్టా 
అన్నాడు. 

సీ. 'తాలాభ మగు విల్లు దాల్చి విరోధుల । నెగచుచున్నవా€ డింద్రతనయు(; 
డాతని కెలన మహావృక్షహస్తు(డై । యున్న వీరుండు వృకోదరుండు; 
యంత్రంబు నరు డేసి నప్పుడు పోయిన | యగ్గౌరవర్డుండు యమతనూజుం; 
డాతనితోడన యరిగిన యిరువురు€ । గవల వా రర్కప్రకాశ తేజు 


ఆ. లనిన 'లక్కయింట నగ్నిదాహంబున । నెట్లు బ్రదికి రొక్కొ! యిమ్మహాత్ము; 
లెట్టి పుణ్యదినమొ యేవుర6 జూచితి” । మనుచు సంతసిల్లె హలధరుండు. 195 


ప్రతిపదార్థం: తాల+ఆభము= తాటిచెట్టు వంటిది; అగు= అయిన, విల్టు= ధనుస్సు; తాల్చి= ధరించి; విరోధులన్‌= 
శత్రువులను, ఎగచుచున్‌= తోలుచు; ఉన్నవా(డు; ఇంద్ర, తనయుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; అతని, కెలనన్‌= 
అతనికి (ప్రక్క; మహా, వృక్ష హస్తుండు+ఐ= గొప్ప చెట్టును చేత కలవాడై; ఉన్న= ఉండే; వీరుండు; వృకోదరుండు= భీముడు; 
యం(త్రంబున్‌= మత్స్యయంత్రమును; నరు(డు= అర్హునుడు; ఏసిన+అప్పుడు= కొట్టినప్పుడు; పోయిన, ఆ, గౌర, వర్లుండు= 
జ అ ac) 
తెల్లని వన్ని కల అతడు; యమ, తనూజుండు= యముని పుత్రుడైన ధర్మరాజు; అతని తోడన= అతని వెంట; అరిగిన= 
వెళ్ళిన; ఇరువురున్‌= ఇద్దరును; కవలవారు= నకుల సహదేవులు; అర్క, (ప్రకాశతేజులు= సూర్యకాంతివంటి తేజన్సు 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలవాళ్ళు; అనినన్‌= అని పల్కగా; లక్క, ఇంటన్‌= లక్క ఇంటిలో; అన్ని దాహంబునన్‌= నిప్పు మంటనుండి; ఈ 
మహాత్ములు; ఎట్టు; (బ్రదికిరి+ఒక్కొ; ఎట్టి, పుణ్యదినమొ= ఎటువంటి పవిత్రమైన రోజో; ఏవురన్‌= ఐదుగురిని; చూచితిమి; 
అనుచున్‌= అనుకొంటూ; హలధరుండు= నాగలిని ధరించినవాడు - బలరాముడు; సంతసిల్లెన్‌= సంతోషించాడు. 
తాత్సర్యం: 'తాటిచెట్టువంటి పెద్దవిల్లు ధరించి, శత్రువులను తరుముతున్నవాడు అర్జునుడు. అతని ప్రక్కనే 
గొప్పవృక్షాన్ని చే పట్టి ఉన్నవీరుడు భీముడు. అర్జునుడు మత్స్యయంతధ్రాన్ని పడగొట్టగానే సభనుండి వెళ్లిపోయిన 
తెల్లనివన్నైగలఅతడు-ధర్మరాజు. అతనివెంట వెళ్ళిన సూర్యసమానతేజు లిద్దరు నకులసహదేవులు' అని శ్రీకృష్ణుడు 
చెప్పగా 'లక్కయింటిలో నిప్తుమంటనుండి వీ రెట్టా (బ్రతికారో! ఈ ఐదుగురుని చూచాము. ఇది ఎంత సుదినం! 
అని బలరాముడు సంతోషించాడు. 


విశేషం: వృకోదరుడు - వృకము=తోడేలు; తోడేలు కడుపువంటి కడుపు గలవాడు - భీముడు. 

వ. అంత. 196 
ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో. 

తాత్సర్యం: అప్పుడు. 


క. కురుపతి సూడంగ6 గర్జుండు । నరు6 దాశెను; శల్యుం డనిల నందను. దాణిెన్‌ 

సరభసమున, విస్మయ మం । దిరి ధరణీదేవమనుజదేవప్రవరుల్‌. 197 
ప్రతిపదార్థం: కురుపతి= దుర్యోధనుడు; చూడంగన్‌= చూస్తూఉండగా; కర్ణుడు; నరున్‌= అర్జునుని; తాశెను= ఎదుర్కొనెను; 
సరభసమునన్‌= వేగిరపాటుతో కూడినట్టుగ; శల్యుండు; అనిల, నందనున్‌= వాయుదేవుని కుమారుడైన భీముని; తాశెన్‌= 
ఎదుర్కొన్నాడు; ధరణీ, దేవ, మనుజ, దేవ (ప్రవరుల్‌= బ్రాహ్మణ(శ్రేష్టులు, మానవశ్రేష్టులు దేవతా శ్రేష్టులు; విస్మయము+అందిరి= 
ఆశ్చర్యాన్ని పొందారు. 


తాత్పర్యం: కురుపతి అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా కర్షుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే 
వేగంగా శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు. అది చూచి బ్రాహ్మణ, మానవ, దేవతా (శ్రేష్టులు ఆశ్చర్యపడ్డారు. 


శా. కర్ణుండున్‌ విజయుండు నొండొరుల6 జుల్కం దాంకి; చాపంబు లా 

కర్ణాంతం బగుచుండంగా. దిగిచి యుగ్రక్రోధులై యేసి; రా 

పూర్ణంబయ్యె. దదీయ బాణతతి నంభోభృత్ప్సథం బెల్ల; నా 

స్తీర్ణం బయ్యె ధరిత్రి యెల్ల; నవిసెన్‌ దిక్టక్ర మెల్లన్‌ వడిన్‌. 198 
ప్రతిపదార్థం: కర్టుండున్‌, విజయుండున్‌= కర్గుడును, అర్జునుడును; ఒండొరులన్‌= ఒకరినొకరు; చుల్కన్‌= సులభంగా; 
తాంకి= ఎదుర్కొని; చాపంబులు= ధనుస్సులను; ఆకర్ష+అంతంబు= చెవికొనవరకు పోవునవి; అగుచున్‌+ఉండంగాన్‌= 


అవుతూ ఉండగా; తిగిచి= లాగి; ఉగ్ర, (క్రోధులు+ఐ= భయంకరమైన కోపం కలవాళ్ళయి; ఏసిరి= బాణాలను వేశారు; తదీయ, 
బాణతతిన్‌= వారియొక్క బాణాల సమూహంచేత; వడిన్‌= వెంటనే; అంభో, భృత్‌+పథంబు+ఎల్లన్‌= నీటిని ధరించిన 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 811 


మేఘాలయొక్క మార్గమంతా - అనగా ఆకాశమంతా; ఆపూర్ణంబు= నిండినది; అయ్యెన్‌= అయింది; ధరిత్రి, ఎల్లన్‌= భూమి 
అంతా; ఆస్తీర్షంబు+అయ్యెన్‌= పరచబడింది అయింది; దిక్‌+చక్రము= దిక్కుల సమూహం; ఎల్లన్‌= అంతయు; వడిన్‌= 
వేగంగా; అవిసెన్‌= పగిలెను. 


తాత్సర్యం: కర్ణార్దునులు ఒకరినొకరు సులభంగా ఎదుర్కొని, ధనుస్సులను ఆకర్ణాంతం లాగి, భయంకరమైన 
కోపంతో పరస్పరం బాణప్రయోగం చేసికొన్నారు. వాళ్లబాణాలసమూహంతో భూమీ, ఆకాశం నిండిపోయాయి. 
దిక్కులు పగిలిపోయాయి. 


క. వీరుంగు నరుని యేయు న। పార శరావలుల నడుమ వారింపంగా 
నేరక యే టుడిగి మహా । శూరు(డు రాధేయు. డింద్రజున కి ట్లనియెన్‌. 199 
ప్రతిపదార్థం: ఏరు(డు+అగు; నరుని; ఏయు, అపార, శర+ఆవళులన్‌= అర్జునునియొక్క వేయునటువంటి అనంతాలైన 


బాణాల సమూహాలను; నడుమన్‌= మధ్యలో; వారింప(గన్‌= ఆపటానికి; నేరక= చేతకాక; మహాశూరుండు; రాధేయు(డు= 
కరుడు; ఏటు+ఉడిగి= బాణాలు వేయటం మాని; ఇంద్రజునకున్‌= అర్జునునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వీరు డైన అర్జునుడు వేసే అంతులేని బాణపరంపరను నడుమ అడ్డుకొనలేక, మహాశూరుడైన కర్గుడు 
బాణప్రయోగం మాని ఇం(ద్రకుమారు డైన అర్జునునితో ఇట్టా అన్నాడు. 
= జ (హూ. 


విశేషం: నరుని యేయు - నరునియొక్క ఏయు - అనగా, నరుడు ఏయు. ఇక్కడ (ప్రథమకు షష్టి వచ్చింది. 


క. నా యెదురం జక్కనై యని | సేయంగ భార్గవునకును శచీవరునకు( గౌం 

తేయు( డగు విజయునకుం గా |; కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్‌. 200 
ప్రతిపదార్థం: నా, ఎదురన్‌= నా సమక్షంలో; చక్కన+ఐ= చక్కగా నిలబడి; అని= యుద్దం; చేయంగన్‌= చేయటానికి; 
భార్గవునకును= పరశురామునికి; శచీవరునకున్‌= శచీదేవి భర్తయైన దేవేంద్రునికి; కౌంతేయు(డు+అగు= కుంతికొడుకు 


అయిన; విజయునకున్‌= అర్జునునికి; కాక= తప్ప; ఆయత, భుజ, శక్తిన్‌= అధికమైన భుజబలంచేత; ధరణిన్‌= భూమియందు; 
ఒరులకున్‌= ఇతరులకు; అలవియె= సాధ్యమా!; (కా దని భావం.) 


తాత్సర్యం: నా యెదుట చక్కగా నిలిచి, యుద్దంచేయటానికి పరశురామునికి, దేవేంద్రునికి, కుంతి కొడుకైన 
అర్జునునికి మాత్రమే సాధ్యమవుతుంది. కాని, గొప్పభుజశక్తితో న న్నెదుర్కొనటానికి ఈ భూమిమీద ఇతరులకు 
సాధ్యమవుతుందా? 


క. నీ వప్రాకృతబలుండవు; । నీ విక్రమమునకు విల్లునేర్పునకు మహీ 


దేవకులోత్తమ ! మెచ్చితి; । నావుడు( బార్జుండు గర్జునకు ని ట్లనియెన్‌. 201 


ప్రతిపదార్థం: నీవు+అ ప్రాకృత, బలుండవు= నీవు సామాన్యంకాని బలం కలవాడవు; మహీదేవ, కుల+ఉత్తమ= బ్రాహ్మణ 
కులంలో శ్రేష్టుడా; నీ విక్రమునకున్‌= నీ పరాక్రమానికి; విల్లు; నేర్పునకున్‌= విలువిద్యానైపుణ్యానికి; మెచ్చితిన్‌; నావుడున్‌= 
అని అనగా; పార్భుండు= అర్జునుడు; కర్షునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ (బ్రాహ్మాణశ్రేష్టా! నీవు అసాధారణమైన బలం కలిగి ఉన్నావు. నీ పరాక్రమానికి, విలువిద్యా 
నైపుణ్యానికి మెచ్చాను” అని పల్కగా అర్జునుడు కర్షునితో ఇట్టా అన్నాడు. 


మధ్యాక్కర. 
ఏను నీ చెప్పిన వారిలోపల నెవ్వ(డ( గాను; 
గాని నే సర్వశస్తాస్తవిద్యలం గడు బ్రసిద్ధుండ; 
భూనుత బ్రహ్మతేజో9_ ధికుండ; నిన్ను! బోరిలో నోర్వం 
గా నున్న వీరుండ; నొండు దక్కి లోం/గక చక్క నిలుము. 202 


ప్రతిపదార్థం: ఏను= నేను; నీ, చెప్పిన, వారిలోపలన్‌= నీయొక్క చెప్పినవారియందు - అనగా నీవు చెప్పినవారిలో; 
ఎవ్వండన్‌ కాను;= ఎవరినీకాను; కాని= అయితే; నే= నేను; సర్వ, శస్త్ర+అస్త్ర, విద్యలన్‌= అన్ని శస్తాస్తవిద్యలందు; కడున్‌= 
మిక్కిలి; ప్రసిద్దుండన్‌= (ప్రముఖుడిని; భూనుత, (బ్రహ్మతేజస్‌+అధికు(డన్‌= భూమియందు పొగడబడిన (బ్రహ్మతేజస్సుచేత 
గొప్పవాడను; నిన్నున్‌= నిన్ను; పోరిలోన్‌= యుద్దంలో; ఓర్వన్‌+కాన్‌+ఉన్న= ఓడించటానికి సిద్దంగా ఉన్న; వీరుండన్‌= వీరుణ్ణి; 
ఒండు= ఇతరములు; తక్కి= విడిచి; లోంగక= వెనుదీయక; చక్క, నిలుము= గట్టిగ ఎదురుగా నిలబడుము. 


తాత్సర్యం: నేను నీవు చెప్పినవాళ్ళలో ఎవ్వడినీ కాను. కాని అన్ని శస్ర్రాస్త్ర విద్యలలో మిక్కిలి ప్రసిద్దుడిని. లోకం 
కొనియాడే బ్రహ్మతేజస్సుతో గొప్పవాడిని. నిన్ను యుద్దంలో ఓడించటానికి సిద్దంగా ఉన్న వీరుడిని. తక్కిన 
మాటలు కట్టిపెట్టి గట్టిగా నిలబడు. 


విశేషం: 'కాని నే' - అనే దానికి బదులు 'కానీని అని అర్జునుడు కర్గుడిని సంబోధించినట్టు కొన్ని ప్రతులలో ఉన్న పాఠం 
సరైందిగా తోచదు. కన్యాపు(త్రుడు కానీనుడు, కర్ణుడు కన్యాపు(త్రుడే అయినా అప్పటి కావిషయం అర్జునుడికి తెలియదు. 
అందుచేత కర్గుడిని 'కానీన' అని సంబోధించటం అసంబద్దం. “కాని, నే' అనే (ప్రస్తుతపాఠమే అన్నివిధాల ఉత్తమమైనది. 


మరొక విశేషం: 'ఏను నీ చెప్పినవారిలోపల నెవ్వండంగాను' అని నిశ్చయార్థంలో అంటే సందర్భోచితంగా అర్జునుడు 
మాట్లాడి నట్లవుతుందే కాని, అబద్దం పలికినదోషం కలుగుతుంది. అందువలన నానారుచిరార్థ సూక్తి నిపుణుడైన నన్నయ 
ఆవాక్యాన్ని (ప్రశ్నార్థకంగా, కాకువులో ఉచ్చరించటానికి వీలుగా కూడా నిబంధించాడు. అప్పుడు కర్గుడు చెప్పినవారిలో 
అర్జునుడు ఎవ్వడు కాడు? అందరూ అవుతాడు - ముగ్గురు కలిసినా వారితో సమాను డౌతాడు అనే అర్థచమత్కారం 
ఏర్పడుతుంది. “కాని, నే సర్వశస్తాస్తవిద్యలం గడు (బ్రసిద్దుండి - అనే అర్జునునివాక్యంలో - కాని, నేను పైన నీవు చెప్పిన 
అందరియొక్క శస్ర్రాస్త్రవిద్యలలో ఎంతో (ప్రసిద్దిపొందాను' అనే అర్థం కాకువులోనే సిద్దిస్తుంది. అసత్యదోషం నివారితమవుతుంది. 
నిన్ను బోరిలో నోర్వంగ నున్న వీరుండన్‌' అని పలికినప్పుడు “నిన్ను యుద్దంలో ఓడించటానికే ఇంకా బ్రతికి ఉన్నాను, 
అదే నా జీవిత లక్ష్యం” అని అర్జునుడు వ్యంగ్యంగా చెప్పినట్టు భావించటానికి వీలుంది. మధ్యాక్కర మాటనేర్సరితనానికి 
జ (| 

వాడటం ఛందళ్ళిల్పం. అర్జునుడు తన ఉనికిని గూఢంగా నిబంధించి వాజ్మయ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు చిత్రించాడు 
నన్నయ. (సంపా.) 


వ. అనిన విని కర్లుండు బ్రహ్మతేజం బజేయం బని విజయుతోడియుద్దం బొల్లక క్రమ్ముజియె; మటిశల్య భీమసేనులు 
ణు (5) య్‌ 
పెనంగి మల్లయుద్ధంబు సేయునెడ భీముండు భీమబలంబునం బట్టుకొని శల్యుం ద్రెళ్ళ వైచిన. 203 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 813 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడు పలుకగా; విని, కర్ణుండు; (బ్రహ్మతేజంబు; అజేయంబు= జయింప సాధ్యంకానిది; 
అని; విజయుతోడి= అర్జునునితో; యుద్దంబు+ఒల్లక= యుద్దం చేయటానికి ఇష్టపడక; క్రమ్మజియెన్‌= వెనుదిరిగాడు; మటి= 
పిమ్మట; శల్య, భీమసేనులు= శల్యుడు, భీముడు; పెనంగి= కలియబడి; మల్లయుద్దంబున్‌; చేయు, ఎడ= చేసేటప్పుడు; 
భీముండు; భీమ, బలంబునన్‌= భయంకరమైన బలంచేత; శల్యున్‌= శల్యుని; పట్టుకొని= బిగియపట్టి; త్రెళ్ళవైచినన్‌= 
పడవేయగా. 


తాత్సర్యం: అని అర్జునుడు పల్కగా, కర్షుడు విని (బాహ్మణతేజస్సును జయించటం సాధ్య కా దని, అర్జునునితో 
యుద్దం చేయటానికి ఇష్టపడక వెనుదిరిగి వెళ్ళాడు. శల్యభీమసేనులు కలియబడి మల్లయుద్దం చేశారు. అప్పుడు 
భీముడు భయంకరమైన బలంతో శల్యుడిని పట్టుకొని పడవేశాడు. 


ఆ. సెల్లు. డట్లు నేల ద్రెళ్ళి చెచ్చెర లేచి । యొడలు దుడిచికొనుచు నొయ్యం జనియె; 
వాని. జూచి నగుచు మానుగా విప్రులు । భూరిసత్తు భీము. బొగడి రంత. 204 
ప్రతిపదార్థం: సెల్లుడు= శల్యుడు; అట్టు; నేలన్‌= భూమిమీద; (త్రెళ్ళి= పడి; చెరన్‌+చెరన్‌= బిరబిరా; లేచి; ఒడలు= దేహాన్ని; 


తుడిచి కొనుచున్‌; ఒయ్యన్‌= తిన్నగా; చనియెన్‌= వెళ్ళాడు; వానిన్‌= ఆ శల్యుణ్ణి; చూచి; విప్రులు= బ్రాహ్మణులు; నగుచున్‌= 
నవ్వుతూ; మానుగాన్‌= ఒప్పుగా; భూరి, సత్తు, భీమున్‌= గొప్ప బలవంతుడైన భీముడిని; అంతన్‌= అప్పుడు; పొగడిరి. 


తాత్పర్యం: శల్యు డా విధంగా నేలపై పడి వెంటనే లేచి, శరీరం తుడుచుకొంటూ, తిన్నగా వెళ్ళిపోయాడు. అతడిని 
చూచి బ్రాహ్మణులు నవ్వుతూ మహాబలవంతు డైన భీముడిని గొప్పగా (ప్రశంసించారు. 


ఆ. పరశురాము. డొండె హరు. డొండె నరు€ డొండె । గాక యొరులు గలరె కర్టు నోర్వ! 
బలిమి భీము. డొండె బలదేవు( డొండెం గా। కొరులు నరులు శల్యు నోర్వ గలరె! 205 


ప్రతిపదార్థం: పరశురాముండు; ఒండె= కాని; హరు(డు= శివుడు; ఒండె= కాని; నరు(డు= అర్జునుడు; ఒండె= కాని; కాక= 
తప్ప; కర్లున్‌+ఓర్వన్‌= కర్గుని ఓడించటానికి; ఒరులు= ఇతరులు; కలరె= ఉన్నారా; బలిమిన్‌= బలంచేత; భీముండు; ఒండె= 
కాని; బలదేవుండు= బలరాముడు; ఒండెన్‌= కాని; కాక= తప్ప; ఒరులు= ఇతరులు; నరులు= మానవులు; శల్యున్‌+ఓర్వన్‌, 
కలరె= శల్యుడిని ఓడించగలరా! (లే రని భావం) 


తాత్సర్యం: పరశురాముడో, శివుడో, అర్జునుడో కాక ఇతరులు కర్గ్గుడిని ఓడించగలరా? బలంలో భీముడో, 
బలరాముడో కాక తక్కినమానవులు శల్యుడిని ఓడించగలరా? 


వ. 'వీ రెవ్వరో యెం దుండుదురో యెటుంగవలయు' నని దుర్యోధనాదు లయిన రాజపుత్తు లెల్ల విస్మితు లయి 
ఆ ౧m 
యున్న వారలం జూచి కృష్ణుం డి ట్లనియె. 206 


ప్రతిపదార్థం: ఏరు; ఎవ్వరో= వీరెవరో; ఎందు+ఉండుదురో= ఎక్కడ ఉంటారో; ఎజుంగవలయున్‌= తెలిసికోవాలి; అని= 
అని తలంచి; దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలైన; రాజ, పుత్రులు+ఎల్లన్‌= రాజకుమారులంతా; 
విస్మితులు+అయి= ఆశ్చర్యపడినవారై; ఉన్నన్‌= ఉండగా; వారలన్‌, చూచి; కృష్ణుండు; ఇట్టు+అనియెన్‌. 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఏ ళ్ళెవరో, ఎక్కడ ఉంటారో తెలిసికొనాలి' అని దుర్యోధనుడు మొదలైన రాకుమారు లంతా 
ఆశ్చర్యంతో ఉండగా, వాళ్ళను చూచి కృష్ణుడు ఈవిధంగా అన్నాడు. 


చ. పరులకు దుష్కరంబయిన భాసుర కార్యము సేసి, తత్వయం 

వరమున. బత్నింగా6 బడసె వారిరుహాయత నేత్రం గృష్ట నీ 

ధరణిసురాన్వయోత్తముండు ధర్మవిధిం; జెపుుడయ్యయింకనె 

వ్వరికిని జన్నె వీని ననవద్యపరాక్రము నాక్రమింప(గన్‌. 207 
ప్రతిపదార్థం: పరులకున్‌= ఇతరులకు (శత్రువులకు అని దుర్యోధనపరమైన చమత్కారార్థం); దుష్కరంబు+అయిన= 
చేయటానికి అలవి గానిదైన; భాసుర, కార్యము= గొప్పపని; చేసి; ఈ, ధరణి, సుర+అన్వయ+ఉత్తముండు= ఈ (బ్రాహ్మణ 
వంశమందలి (శ్రేష్టుడు; తద్‌+స్వయంవరంబునన్‌= ఆ స్వయంవరంలో; వారిరుహ+ఆయత, నేేత్రన్‌= పద్మాలవంటి విశాలాలైన 
కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; ధర్మవిధిన్‌= ధర్మం(ప్రకారం; పల్నిన్‌+కాన్‌= భార్యగా; పడసెన్‌= పొందాడు; ఇంకన్‌= 
మరి; వీనిన్‌= ఇతనిని; అనవద్య, పరా(క్రమున్‌= సాటిలేని పరాక్రమం కలవాడిని; ఆ(క్రమింపన్‌+కన్‌= జయించటానికి; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనా; చన్నె= సాధ్యమా; చెపుడు++అయ్య!= చెప్పండయ్యా! 
తాత్సర్యం: ఇతరులు చేయటానికి సాధ్యం కాని గొప్పపని చేసి ఈ బ్రాహ్మాణశ్రేష్టుడు ఆ స్వయంవరంలో 
పద్మాలవంటి కన్నులు కల (ద్రౌపదిని ధర్మమార్గంలో భార్యగా పొందాడు. ఈ సాటిలేని పరాక్రమశాలిని జయించటం 
ఇక ఎవరికి సాధ్యమో చెప్పండి. 


విశేషం: మహాభారతంలో శ్రీకృష్ణుడు పాఠకులకు మొట్టమొదట కనిపించేది ఈ ఘట్టంలోనే. ఆయన మహనీయవ్యక్తిత్వం, 
సర్వజ్ఞత, చతురత అద్దంలోవలె మొదట అగుపించేదికూడ ఈ ఘట్టంలోనే. శ్రీకృష్ణుడు- బ్రాహ్మణవేషాల్లో (బ్రాహ్మణులమధ్య 
కూర్చున్న పాండవులను మొదట కనిపెట్టాడు. (ద్రౌపదిని గెలుచుకొనగల అర్జునుని ధనుర్విద్యాకాశలాన్ని కూడా దర్శించాడు. 
ఎంతో దూరదృష్టితో యదు, వృష్టి భోజ, అంధక వంశాల వీరులు పోటీలో పాల్గొనకుండా తప్పించాడు. పాండవులందరిని 
బలరామునికి పరిచయంచేశాడు. అసూయాద్వేషాలతో పాండవుల ఉనికిపట్టు కనిపెట్టా లని ఆరాటపడే దుర్యోధనాది 
రాకుమారులందరి ప్రయత్నాన్ని విరమింపజేశాడు. అర్జునుని సామర్ధ్యాన్ని అతిచతురంగా శ్లాఘించి, అన్యుల అసమర్థతను 
అవహేళన చేశాడు. కథాకథనశిల్పం ఆ మహాసభలో శ్రీకృష్ణుని పురుషోత్రమత్వాన్ని అద్భుతంగా ధ్వనింపజేసింది. 


వ. 'వలవ దుడుగుం, డని వారించిన; నట్లు కృష్ణుచేత నివారితులయి రాజపుత్రులు దమతమదేశంబులకుం జని; 
రంత భీమార్జునులు బ్రాహ్మణపరివృతు లయి ద్రుపదరాజపుత్తిం దోడ్కొని వచ్చునంత. 208 

ప్రతిపదార్థం: వలవదు= వద్దు; ఉడుగుండు= మానుడు; అని; వారించినన్‌= ఆపగా; అట్టు, కృష్ణుచేత; నివారితులు+అయి= 

ఆపబడినవా ళ్ళయి; రాజపుత్రులు, తమతమ, దేశంబులకున్‌=వారివారిదేశాలకు పోయారు; అంతన్‌= అటుపై; భీమ+అర్జునులు= 

భీముడు, అర్జునుడు; బ్రాహ్మణ, పరివృతులు+అయి= (బ్రాహ్మణులచేత చుట్టబడినవాళ్ళయి; (ద్రుపదరాజ పుత్రిన్‌= (ద్రౌపదిని; 

తోడ్కొని= తీసికొని; వచ్చునంతన్‌= వచ్చుచుండగా; (వస్తూ ఉన్న సమయంలో) 

తాత్పర్యం: 'వద్దు. వా ళ్ళెవరో తెలుసుకొనే ప్రయత్నం మానండి” అని శ్రీకృష్ణుడు ఆ రాకుమారు లందరిని ఆపగా, 

యలు | 
వాళ్ళు తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు భీమార్జునులు బ్రాహ్మణులు చుట్టూ గుమిగూడి రాగా 
ద్రౌపదిని తమతో తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు. 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 815 


(ఈక 


“ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి । కడు. బెద్ద ప్రొ ద్రయ్యెం గొడుకు లేల 
మసలిరొ? కౌరవుల్‌ విసువక వైరంబు । గావించు పాపస్వభావు; లెటి(గి 
క్రందునం జంపిరో? యందుల కేవురు । లీలతో నొక్కట నేల యరిగి? 
రవ్యయుం డయిన వేదవ్యాసువచనంబు । నిక్కంబుగాకుండు నొక్కొ? వేల్పు 


ఆ. లార! భూసురేశులార! మీ శరణంబ । కాని యొండుగతియు. గాన; నాకు 
శరణ మగుడు; సుతులం గరుణతో రక్షింపుం । డనుచు€ గుంతి వగచి వనరుచుందె. 209 


ప్రతిపదార్థం: ఉత్సవ, సందర్భన+ఉత్సుకులు+ఐ= స్వయంవరోత్సవాన్ని చూడగోరినవాళ్ళయి; కొడుకులు; పోయి; కడున్‌= 
మిక్కిలి; పెద్ద, (ప్రొద్దు= ఎక్కువసేపు; అయ్యెన్‌= అయింది; ఏల= ఎందుచేత; మసలిరొ= ఆలస్యం చేశారో; విసువక= విసుగు 
లేకుండ, వైరంబు= పగను; కావించు= పూను; పాపస్వభావులు= దుర్మార్గపుబుద్దికలవాళ్ళు; కౌరవుల్‌; ఎటింగి= తెలిసికొని; 
క్రందునన్‌= సందడిలో; చంపిరో= చంపినారా!; అందులకున్‌= అక్కడకు; ఏవురు= ఐదుగురు; లీలతోన్‌= విలానంగా; 
ఒక్కటన్‌= ఒక్కటిగా; ఏల= ఎందుచేత; అరిగిరి= వెళ్ళారు; అవ్యయుండు+అయిన= నాశము లేనివా డైన; వేదవ్వాసు, 
వచనంబు= వేదవ్యాసునిమాట; నిక్కంబు= నిజము; కాక+ఉండున్‌+ఒక్కొ= కాకుండునా?; వేల్పులార= దేవతలార; 
భూసుర+-ఈశులార= బ్రాహ్మణోత్తములారా; మీ, శరణంబు= మీశరణము; కాని= తప్ప; ఒండు= వేరొక; గతియున్‌= 
మార్గమును; కానన్‌= చూడలేదు; నాకున్‌= నాకు; శరణము+అగుండు= దిక్కుకండి; సుతులన్‌= కొడుకులను; కరుణతోన్‌= 
దయతో; రక్షింపుండు= కాపాడండి; అనుచున్‌= అని అంటూ; కుంతి; వగచి= విచారించి; వనరుచున్‌+ఉండెన్‌= ఏడుస్తూ 
ఉండెను (ఉండింది. 


తాత్సర్యం: “కొడుకులు స్వయంవరోత్సవాన్ని చూడబోయి చాలా సేపైనది. ఇంకాతిరిగి రాక యెందుకు ఆలస్యం 
చేశారో? విసుగులేని వైరం పూనిన పాపస్వభావు లైన కౌరవులు వీరిని గుర్తించి ఆ సందడిలో చంపేశారేమో? 
విలాసంగా అక్కడికి ఐదుగురు ఒకేసారి యెందుకు వెళ్ళారు? అవ్యయుడైన వేదవ్యాసుని మాట సత్యం కాకుండా 
ఉంటుందా? దేవతలారా! బ్రాహ్మణోత్తములారా! మీరే నాకు దిక్కు. వేరే మార్గమేదీ లేదు. నన్ను రక్షించండి. నా 
కుమారులను దయతో కాపాడండి” అని కుంతి విచారించి, దుఃఖిస్తూ ఉండింది. 


విశేషం: చిన్నప్పటినుంచి దుర్యోధనాదులు భీమాదులపై పగబూని ఉన్నారు. ఒక్కొక్కరిని (ముందుగా భీముడిని) చంపేయత్నం 
చేసి విఫలు లయ్యారు. ఆ తరువాత పాండవులందరినీ ఒక్కుమ్మడిగా చంపా లని యత్నించి లాక్షాగృహాన్ని కల్పించారు. 
అందువలన కౌరవులు విసుగులేని వైరం సాగించేవా ళ్ళని కుంతి పేర్కొన్నది. పాండవులంతా ఒక్కసారి ఒక్కచోట దొరికితే 
కౌరవులు చంపేస్తారేమో అనే భయం ఈ ఘట్టంలో కుంతికి కలగటం సహజం. దేవతలనూ, (బ్రాహ్మణులనూ శరణు 
కోరింది. శరణుకోరినవారిని రక్షించటం వారి ధర్మ మనే భక్తివిశాసాలు కల తల్లి ఆమె. 


అర్జునుండు ద్రౌపదిం దెచ్చి తల్లికి నివేదించుట (సం.1-182-1) 


వ. అట్టి యవసరంబున( దల్లియొద్దకు ధర్మరాజును గవలవారు మున్న వచ్చియున్న, దదనంతరంబ భీమార్జునులు 
ద్రౌపదీసహితు లయి చనుదెంచి మొక్కి 'మే మొక్క భిక్ష దెచ్చితి' మని తల్లికి నివేదించిన, నెటుంగక యెప్పటి యట్ల 


816 శ్రీమదాంధ్ర మహాభారతము 


కా వగచి కుంతీదేవి సంతసిల్లి దాని 'మీ రేవురు నుపయోగింపుం డని కొడుకుల నియోగించి, భువన త్రయ రాజ్య 
లక్షియుం బోలె నున్న యక్కన్నియం జూచి లజ్జించి, యధర్షభీత యయి ధర్మతనయున కి ట్లనియె. 210 


ప్రతిపదార్థం: అట్టి; అవసరంబునన్‌= సమయాన; తల్లి, ఒద్దకున్‌= తల్లి దగ్గరకు; ధర్మరాజును; కవలవారున్‌= నకుల 
సహదేవులును; మున్న, వచ్చి= ముందుగానే వచ్చి; ఉన్నన్‌= ఉండగా; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; భీమ+అర్జునులు= 
భీముడు, అర్జునుడు; ద్రౌపదీ, సహితులు+అయి= (ద్రౌపదితో కూడుకొన్నవాళై; చనుదెంచి= వచ్చి; మొక్కి; మేము+ఒక్క; 
జ యః 
భిక్ష; తెచ్చితిమి+అని; తల్లికి; నివేదించినన్‌= తెలుపగా; ఎణుంగక= తెలియక; ఎప్పటి, అట్ట, కా= ఎప్పటివలె అయినట్టు; 
వగచి= తలచి; కుంతీదేవి; సంతసిల్లి; దానిన్‌; మీరు; ఏవురు= ఐదుగురును; ఉపయోగింపు(డు= వినియోగించుకొనండి, 
అనుభవించండి; అని= అని అంటూ; కొడుకులన్‌; నియోగించి= నియమించి; భువన, (త్రయ, రాజ్య, లక్ష్మియున్‌, పోలెన్‌= 
లోకములు మూడింటియొక్క రాజ్య లక్ష్మివలె; ఉన్న= ఉన్నట్టి; ఆ+కన్నియన్‌= ఆకన్నెను; చూచి= కనుగొని; లజ్జించి= 
లు జ 
సిగ్గుపడి; అధర్మ, భీత+అయి= అధర్మానికి భయపడిన దై; ధర్మతనయునకున్‌= ధర్మనందనునితో; ఇట్టు+అనియెన్‌. 


ర్‌ూ 


తాత్సర్యం: అటువంటి సమయంలో ధర్మరాజు, నకులసహదేవులు తల్లి దగ్గరికి ముందుగానే వచ్చి ఉండగా, 
తర్వాత భీమార్జునులు (ద్రౌపదితో కూడా వచ్చి నమస్కరించి 'మే మొక భిక్ష తెచ్చాము” అని తల్లికి నివేదించారు. 
ఆమె ఆ భిక్షనుగూర్చి తెలియక ఎప్పటివంటిదానిగానే భావించి, సంతసించి, “దానిని మీ రైదుగురు ఉపయోగించుకొండి' 
అని కొడుకులను ఆజ్ఞాపించింది. అయితే, ములోకాల రాజ్యలక్ష్మివలె ఉన్న ఆ కన్యను (ద్రౌపదిని) చూచి, సిగ్గుపడి, 

Sy ౧ bw 
అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఇట్లా పలికింది. 


సీ, “ఈ తన్వి. దోడ్కొని నీ తమ్ము లిరువురు । ప్రీతి నేతెంచి 'యీ భిక్ష యెప్పం 
గొను' మని నాకు. జెప్పినను 'నేవురు నుప । యోగింపుం డంటి; నాయుక్తి దొల్లి 
యనృత మెన్నండు( గా దనఘ! మీ రెప్పుడు | మద్వచనాతిక్రమంబు సేయ; 
రిది లోకమున లేని యది; యేమి సేయంగ । నగు? నని చింతాకులాత్మ మైనం 


తే. దల్లి నూరార్చి, వాసవతనయుం జూచి । “పార్ట! నీచేత బడయంగం బడిన దీని 
నగ్ని సన్నిధిం బాణిగ్రహణంబు నీవ । చేయు' మన ధర్మజునకును జిష్టు( డనియె. 211 


ప్రతిపదార్థం: ఈ, తన్విన్‌= ఈ కాంతను; తొడ్కొని= తీసికొని; నీ తమ్ములు= నీ తమ్ముళ్లు; ఇరువురు= ఇద్దరూ; (ప్రీతిన్‌= 
సంతోషంతో; ఏతెంచి= వచ్చి; ఈ, భిక్ష= ఈ భిక్షను; ఒప్పన్‌= ఒప్పుగా; కొనుము+అని= (గ్రహింపు మని; నాకున్‌; చెప్పినను= 
చెప్పగా; ఏవురున్‌= ఐదుగురును; ఉపయోగింపుండు= ఉపయోగించుకొండి; అంటిన్‌= అని అన్నాను; నా, ఉక్తి= నా మాట; 
తొల్లి= పూర్వం; ఎన్నండును= ఎప్పుడుకూడా; అనృతము= అబద్దం; కాదు= కాలేదు; అనఘ= పాపరహితుడా! - ఓ 
ధర్మరాజా!; మీరు; ఎప్పుడు= ఏనాడుకూడా; మద్‌+వచన+అతిక్రమంబు= నామాట దాటుటను; చేయరు; ఇది= ఈ పద్దతి; 
లోకాన, లేని, అది= లోకంలో లేనిది; ఏమి చేయంగన్‌+అగున్‌= ఏమి చేయగలం; అని= అంటూ; చింతా+ఆకుల+ఆత్మ+ఐనన్‌= 
చింతచేత కలత నొందిన మనస్సు కలది కాగా; తల్లిన్‌; ఊరార్చి= ఓదార్చి; వాసవ, తనయున్‌= దేవేంద్రుని కుమారుడైన 
అర్జునుడిని; చూచి; పార్టా!= అర్జునా; నీచేతన్‌= నీచేత; పడయంగన్‌+పడిన= పొందబడిన; దీనిన్‌= ఈ (స్త్రీని; అగ్ని, సన్నిధిన్‌= 
అగ్ని ఎదుట; నీవు+అ= నీవే; పాణిగ్రహణంబు, చేయుము= పెళ్ళాడుము; అనన్‌= అని అనగా; ధర్మజునకును; బిష్షుడు= 
అర్జునుడు; అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 817 


తాత్పర్యం: 'ఈ కాంతను తోడ్కొని నీ తమ్ము లిద్దరు సంతోషంతో వచ్చి ఈ భిక్ష గ్రహించు మని నాతో చెప్పగా, 
'మీ రైదుగురు ఉపయోగించుకొండి' అని అన్నాను. నా మాట ఇంతవరకు ఎన్నడు అసత్యం కాలేదు. ధర్మజా! మీ 
రెప్పుడు నా మాట జవదాటరు. కాని, ఇది లోకవిరుద్దం. ఏం చేద్దాం' అని చింతతో కలతచెందిన తల్లిని ఓదార్చి, 
అర్జునుని వైపు చూచి “అర్జునా! నీవు సంపాదించిన ఈమెను అగ్నిసన్నిధిలో నీవే వివాహం చేసికొమ్ము' అని పల్కగా 
ధర్మజునితో అర్జునుడు ఇట్టా అన్నాడు. 


వ.  'పెద్దవా( డుండ( గొండుక వానికి వివాహం బగుట ధర్మ విరుద్ధంబు గావున దీని నగ్రమహిషిగాం బరిగ్రహంపుము; 
మా నలువుర యనుమతంబును నిట్టిది యనుచున్న యవసరంబున విధిప్రేరణవశంబున. 212 


ప్రతిపదార్థం: పెద్దవాడు; ఉండన్‌= ఉండగా; కొండుకవానికిన్‌= చిన్నవానికి; వివాహంబు+అగుట= పెండ్లి అగుట; ధర్మ 
విరుద్దంబు= ధర్మానికి విరుద్దం; కావున= కాబట్టి; దీనిన్‌= ఈమెను; అగ్ర, మహిషిన్‌, కాన్‌= పెద్దభార్యగా; పరి[గ్రహింపుము; 
మా నలువుర, అనుమతంబునున్‌= మా నలుగురి సమ్మతికూడా; ఇట్టిది+అ= ఇదే; అనుచున్‌+ఉన్న= అనుకుంటూ ఉండే; 
అవసరంబునన్‌= సమయాన; విధి, (ప్రేరణ, వశంబునన్‌= విధిపేరణచేత. 


తాత్సర్యం: "పెద్దవాడు ఉండగా చిన్నవాడికి పెళ్లికావటం ధర్మవిరుద్దం. అందుచేత ఈమెను పెద్దభార్యగా 
పరిగ్రహింపుము. మా నలువురికి సమ్మత మైనదికూడ ఇదే”! అని అంటున్న సమయంలో విధిప్రేరణతో. 


ఉ. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూ 
పాల తనూజపంచకము పంచశరాహతి. బొందె నొక్కతన్‌ 
బాలిక( దొల్లి యేవురకు భామినిగా సృజియించి యున్న య 
య్యాలరి బ్రహ్మ చెయ్రి పరమార్ధముగా కది యేల యొం డగున్‌. 213 


ప్రతిపదార్థం: ఆ, లలిత+అంగి, అందు= ఆ అందమైనశరీరం కల (ద్రౌపదియందు; హృదయంబులు= మనస్సులు; 

దృష్టులు= చూపులు; నిల్సి= పాదుకొల్పి, నెలకొనజేసి; పాండుభూపాల, తనూజ, పంచకము= పాండురాజు కొడుకు లైదుగురి 

సమూహం; పంచ, శర+ఆహతిన్‌= ఐదుబాణాలు కలవాడైన మన్మథునియొక్క దెబ్బను; పొందెన్‌= పొందాడు; ఒక్కతన్‌, 

బాలికన్‌= ఒక కన్యకను; తొల్లి= పూర్వం; ఏవురకున్‌= ఐదుగురికి; భామినిన్‌+కాన్‌= భార్యగా; సృజియించి= సృష్టించి; ఉన్న= 

ఉండే; ఆ+అలరి, (బ్రహ్మ చెయైి= ఆ తుంటరిఅయిన (బహ్మయొక్కచేష్ట అయినది; పరమ+అరము= సత్యము కాక; ఒండు= 
లు యు (ల 

ఇతరం; ఏల, అగున్‌= ఎందుకు బౌతుంది? 


తాత్సర్యం: ఆ అందమైనశరీరం కల ద్రౌపదిమీద పాండురాజు కుమారు లైదుగురు తమ మనస్సులను, చూపులను 
నిల్సి, మన్మథబాధ పొందారు. ఒక కన్యకను ఐదుగురికి భార్యగా భావించి, ముందే సృష్టించి ఉన్న తుంటరి 
(బహ్మచేసినపని సత్యంకాక, వేరొక విధంగా ఎలా అవుతుంది? 


విశేషం: పాండుభూపాల తనూజ 'పంచకం' - అన (ప్రయోగంలో సమాహారమైన 'పంచకం' అనే శబ్దానికి వ్యంగ్యార్థస్ఫూర్తి 
ఉన్నది. ద్రౌపదిపట్ల పాండవులకు ఉండే ఏకతాభావాని కిది సూచన. పంచేంద్రోపాఖ్యానంలో చెప్పబడబోయే ఏకైకతత్యాని కిది 
ధ్వని. ద్రైపదియందు పాండవులు అయిదుగురు ఒక్కసారి మన్మథభావం పొందా రని చెప్పటం సాభిప్రాయం. ఆపైన 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రౌపదికూడ పాండవులందరియందు అనురక్తురా లౌతుంది. ఇది చిత్రమైన సన్నివేశం. భార్యాభర్తలనడుమ ఉదయించే 
రతిభావం, అనురాగం, జననాంతరసౌహృదరూపం కాని తాత్కాలికం కా దని ఇందులో ధ్వనింపబడింది. అంతేకాదు - 
మత్స్యయం(త్రం భేదించిన తరువాత ద్రౌపది మన్మథునివంటి అర్జునుని మెడను కల్యాణమాలతో అలంకరించినట్టు కవి 
చెప్పినా వారిరువురి మనస్సులలో మారవికారం కలిగినట్లు చెప్పక, ఇక్కడ అందరికీ ఒకేసారి మన్మథభావం ఉదయ మైన 
దని వర్షించడం నన్నయ కథాకథనళిల్పం. (సంపా.) 

వ. ఇట్లు పాంచాలియందు బద్ధానురాగు లయియున్న తమ యేవుర యభిప్రాయం బెటింగి వేద వ్యాస వచనంబులుం 


దలంచి ధర్మతనయుండు దమ్ముల కి ట్లనియె. 214 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాంచాలి, అందున్‌= (ద్రౌపదియందు; బద్ద+అనురాగులు+అయి= తగులుకొన్న 
(ప్రేమకలవా ళ్ళయి; ఉన్న= ఉన్నటువంటి; తమ, ఏవుర తమ ఐదుగురి; అభిప్రాయంబు; ఎజింగి= తెలిసికొని; వేదవ్యాస, 
వచనంబులున్‌= వేదవ్యాసుని వాక్కులు కూడా; తలంచి= తలచుకొని; ధర్మతనయుండు= ధర్మరాజు; తమ్ములకున్‌= 
సోదరులతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా (ద్రౌైపదియందు అనురక్తు లై ఉన్న తమ అయిదుగురి అభిప్రాయం తెలిసికొని, 
వేదవ్యాసునిమాటలు తలచి, ధర్మరాజు తమ్ములతో ఈ విధంగా అన్నాడు. 


క, గురువచనస్థితి మన కే। గురకును నిది పత్నిగా దగుం గావున ని 
త్తరుణిని బరిగ్రహంతము । తిరముగ; గురువచన మొండుదెటి( గేల యగున్‌. 215 


ప్రతిపదార్థం: గురు, వచన, స్థితి= పెద్దవారియొక్కమాట ఉండటంచేత; మనకు+ఏగురకునున్‌= మన ఐదుగురికి; ఇది= 
ఈ ద్రౌపది; పత్ని= భార్య; కాన్‌, తగున్‌= కాదగును; కావునన్‌= కాబట్టి; ఈ+తరుణినిన్‌= ఈ కాంతను; తిరముగా= 
స్థిరంగా; పరిగ్రహింతము= పరిగ్రహించుదము-పెండ్లాడుదాం; గురు, వచనము= పెద్దవారిమాట; ఒండు, తెజంగు= వేరు 
విధంగా; ఏల, అగున్‌= ఎందుకు అవుతుంది. 


తాత్సర్యం: పెద్దల మాట (ప్రకారం మన ఐదుగురికి ఈమె భార్య కాదగును. కనుక ఈమెను నిశితంగా ముని 
వివాహం చేసుకొందాము. పెద్దలమాట వ్యర్థం కాదుగదా! 


వ. అని పలుకుచున్న యవసరంబున. 216 
ప్రతిపదార్థం: అని= ఆప్రకారంగా; పలుకుచు+ఉన్న= మాటాడుతూఉండే; అవసరంబునన్‌= సమయంలో. 
తాత్సర్యం: అని అంటున్న సమయంలో. 

శ్రీకృష్ణ బలరాములు ధర్మరాజాదులంజూడవచ్చుట (సం.1-183-2) 


శా. రాజకత్మీర్తులు వచ్చి కాంచి రనఘుల్‌ రాముండు గృష్టుండు న 
య్యాజామీఢు నజాతశత్రు నృపలోకారాధ్యు నుద్యద్గుణ 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 819 
బ్రాజిష్టుం దమ మేనయత్త కొడుకున్‌ బాలార్కతుల్యోజ్వల 
త్తేజున్‌ భ్రాత్భచతుష్కనధ్యగతుం గౌంతేయాగ్రజున్‌ ధర్మజున్‌. 217 


ప్రతిపదార్థం: రాజత్‌+కీర్తులు= (ప్రకాశిస్తున్న కీర్తికలవాళ్ళు; అనఘుల్‌= పాపం లేనివాళ్ళు; రాముండు= బలరాముడు; 
కృష్ణుండున్‌; వచ్చి; ఆ+అజామీఢున్‌= ప్రసిద్దమయిన అజామీఢునివంశంలో పుట్టినవాడిని; అజాతశ్నత్రున్‌= పుట్టబడని శత్రువులు 
కలవాడిని; నృప, లోక+ఆరాధ్యున్‌= రాజసమూహంచేత సేవింపదగినవాడిని; ఉద్యత్‌+గుణ, (భ్రాజిష్టున్‌= ఉన్నత మైన 
గుణాలచేత |ప్రకాశించేవాడిని; తమ, మేనయత్త= తన మేనత్త; కొడుకున్‌= కుమారుణ్ణి; బాల+అర్క, తుల్య+ఉత్‌+జ్వలత్‌+తేజున్‌= 
బాలసూర్యునితో సమానంగా (ప్రకాశిస్తున్న తేజస్సు కలవాడిని; భ్రాతృ, చతుష్క, మధ్య, గతున్‌= తమ్ములు నలుగురిమధ్య 
ఉన్నవాడిని; కౌంతేయ+అ(గ్రజున్‌= కుంతికొడుకులలో పెద్దవాడిని; ధర్మరాజున్‌; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: ప్రకాశిస్తున్న కీర్తి కలవాళ్ళు, పాపంలేనివాళ్ళు అయిన బలరామకృష్ణులు వచ్చి - అజామీఢుని వంశంలో 
పుట్టినవాడు, శత్రువులు లేనివాడు, రాజసమూహం సేవింప తగినవాడు, ఉన్నతగుణాలతో వెలిగేవాడు, తమ 
మేనత్తకొడుకు, బాలసూర్యునితో సమానమైన ఉజ్ఞ్యలతేజస్సు కలవాడు, తమ్ములు నలుగురిమధ్యలో ఉన్నవాడు, 
కుంతికొడుకులలో పెద్దవాడు అయిన ధర్మజుడిని చూచారు. 


విశేషం: మహాభారతంలో ఇది శ్రీకృష్ణపాండవుల ప్రథమసమావేశం. నన్నయగారి వస్తుధ్వని శిల్పానికి ఇది ఉత్తమ ఉదాహరణం. 
ఇది ఒక అపూర్వ (ప్రథమ సమావేశం. శ్రీకృష్ణుడు పాండవులను చూచా డని వర్షించలేదు నన్నయ. నలుగురు తమ్ముల 
నడుమనున్న ధర్మరాజును చూచినట్లు వర్లించాడు. అంతేకాదు బ్రాహ్మణ వేషధారిగా కాక 'నృపలోకారాధ్యుడి'గా దర్శించినట్లు 
వర్ణించటం సాభిప్రాయం. శ్రీకృష్ణకృపాకటాక్షాలతో ధర్మజుడు రాజసూయాగాదులు నిర్వహించి సకల రాజలోక పూజితుడౌతా 
డని వస్తుధ్వని. 'బాలార్కతుల్యోజ్ఞ్యలత్తేజు' డనటం మరొక విశేషం. ఇక్కడినుండి ధర్మరాజు జీవితంలో ఉజ్జ్వల అధ్యాయం 
మొదలౌతున్న దని భావం. ముందుపద్యం (213)లో పాండవ పంచకం అనే సమాసం వ్యక్తులుగా వా రైదుగురైనా తత్త్యంలో 
ఒకరే అని ధ్వనింపజేస్తున్నది. అందువలననే నాయికగా (ద్రౌపది ఒక్కతే. మహాభారతంలో నాయకులు పాండవులు, అందులోనూ 
ప్రధానుడు ధర్మరాజు. భీమాదులు అనునాయకులు. అనునాయకు లంటే స్వీయ ప్రయోజనం లేకుండా (ప్రధాననాయకకార్యమే 
తమ కార్యాలుగా భావించే అద్దె తచి త్రవృత్తులు కలవారు. శ్రీకృష్ణుడు పాండవులకు దైవంవంటి మి(తుడు, గురువు, బంధువు. 
అందువలన మహాభారతంలో కృష్ణుడు ఉపనాయకుడు. స్వీయ ప్రయోజనంతోపాటు నాయక ప్రయోజనాన్ని కూడా సాధించి 
పెట్టేవాడు ఉపనాయకుడు. ఒక్కొక్కసారి నాయకునికంటె ఉపనాయకుడు మహిమాన్వితుడు కావచ్చును. ఇటువంటి సందర్భమే 
ధర్మరాజుకు సిద్దించింది. దానివలన ధర్మరాజు ఉభయార్హసిద్ది అయ్యాడు. శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది, కుంతి - అనే 
పాత్రలు పాండవపక్షంలో ఇక ముందుకథలో (ప్రధానపా(త్రలు నిర్వహించబోతున్నారన్న అర్థాన్ని ధ్వనిమయం చేశాడు నన్నయ. 
(సంపా.) 


వ. కని త మెటింగించి యతిస్నేహంబున నయ్యుధిష్టిరునకుం గుంతీదేవికి మొక్కి భీమార్దుననకుల 
సహదేవులం గౌంగిలించుకొని, పరమసమ్మదరసపూరితహృదయు లై యున్న వారల కుశలం బడిగి ధర్మరా 
జి ట్లనియె. 218 
ప్రతిపదార్థం: కని= చూచి; తమ్ము+ఎణీంగించి= తమను పరిచయం చేసికొని; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; 


ఆ యుధిస్టిరునకున్‌= ఆ ధర్మరాజుకు; కుంతీదేవికిన్‌, (మొక్కి; భీమ+అర్జున, నకుల, సహదేవులన్‌= భీముని, అర్జునుని 
నకులుని సహదేవుని; కౌయణిలించుకొని; పరమ, సమ్మద, రస, పూరిత, హృదయులు+ఐ= మిక్కిలి ఆనంద మనే రసంచేత 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిండిన హృదయాలు కలవాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారల= వారియొక్క; కుశలంబు= క్షేమం; అడిగి; ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: చూచి, తమను పరిచయం చేసికొని మిక్కిలిప్రేమతో ధర్మజునికి, కుంతీదేవికి నమస్కరించి, 
భీమార్జుననకులసహదేవులను కౌగలించుకొని పరమానందంతో నిండిన హృదయాలతో ఉండగా, వాళ్ళను కుశల 
మడిగి ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క,  ఒవ్వమి( గౌరవులకు€ గడు । దవ్వయి మణీ విప్రవేషారుల మయి మ 
మ్మెవ్వరు నెటుంగకుండ(గ । నివ్విధమున నున్న నెట్టు లెటింగితి రీరల్‌, 219 


ప్రతిపదార్థం: ఒవ్వమిన్‌= విరోధంచేత; కౌరవులకున్‌; కడున్‌= మిక్కిలి; దవ్వు+అయి= దూరమై; మటి= ఇంకా; విప్ర, వేష, 
ధారులము+అయి= (బ్రాహ్మణవేషాలను ధరించినవాళ్ళమై; మమ్ము+ఎవ్వరున్‌= మమ్మల్ని ఎవరుకూడా; ఎణుంగక; ఉండం 
గన్‌= తెలియకుండగ; ఈ, విధమునన్‌= ఈ విధంగా; ఉన్నన్‌= ఉండగా; ఈరల్‌+మీరు; ఎట్టులు= ఏవిధంగా; ఎజింగితిరి= 
గుర్తించినారు? 


తాత్పర్యం: విరోధంతో కౌరవులకు మేము దూరమై, బ్రాహ్మణ వేషాలు ధరించి, మమ్మల్ని ఎవ్వరూ గుర్తించకుండ 
ఈ విధంగా ఉంటే, మీ రెట్టా తెలిసికొన్నారు? 


వ. అనిన నగుచు వాసుదేవుం డి ట్లనియె. 220 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగా; నగుచున్‌= నవ్వుతూ; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్ల్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. 


ఉ. అంబుజమిత్రు. డంబుదచయాంతరితుం డగుడుం దదీయ తే 
జంబు జగజ్జనంబులకు శక్యమె కప్ప(గ; మీరు గూఢభా 
వంబున నున్న మీదగు నవారితతేజము భూజనప్రసి 
ద్దం బగు గాక; దాని బిహితంబుగ నెవ్వరు జేయనేర్తురే. 221 


ప్రతిపదార్థం: అంబుజ, మిత్రుండు= నీటినుండి పుట్టిన పద్మాలకు స్నేహితు డైన సూర్యుడు; అంబుద, చయ, అంతరితుండు= 
మేఘ సమూహంచేత కప్పబడినవాడు; అగుడున్‌= కాగా; తదీయ, తేజంబు= అతనియొక్క తేజస్సు; జగత్‌+జనంబులకున్‌= 
లోకంలోని మానవులకు; కప్పంగన్‌= అగుపడకుండ చేయుట; శక్యమే= సాధ్యమా; మిరు; గూఢ భావంబునన్‌= రహస్య మైన 
విధంగా; ఉన్నన్‌= ఉండగా; మీది+అగున్‌= మీకు సంబంధించినదగు; ; అవారిత, తేజము= అడ్డగింప సాధ్యం కాని తేజస్సు; 
భూ, జన, (ప్రసిద్దంబు= భూమి యందలి జనులకు తెలిసినదే; అగున్‌= జౌనుకదా!; కాక, దానిన్‌= ఆ తేజస్సును; 
పిహితంబుగన్‌= కప్పబడిన దానినిగా; ఎవ్వరున్‌= ఎవరైనను; చేయ, నేర్తురే= చేయగలరా! 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 821 


తాత్పర్యం: సూర్యుడిని మేఘసమూహం కప్పినా అతనితేజస్సును లోకంలోని జనులకు కనిపించకుండ చేయటం 
సాధ్యమా? అట్లాగే మీరు రహస్యంగా మారువేషంలో ఉన్నా, అడ్డగించ సాధ్యం కాని మీ తేజస్సు లోకంలోని 
ప్రజలకు |ప్రసిద్దమే. దానిని అగుపడకుండ ఎవ్వరు చేయగలరు? 


విశేషం: అలం: దృష్టాంతం. పాండవులు ఎన్నో కష్టా లనుభవించి, చివరకు గొప్పగా (ద్రౌపదిని గెల్బుకొని మహానందంతో 
ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా కలిసి చేసిన ఈ (ప్రశంస, వారి ఆనందాన్ని అంతకు అంత పెంచటమే గాక 
వారి హృదయాలను గట్టిగా తనవశం చేసుకోగలదు. 


పాండవుల వంశాదికము నెజింగి ర మ్మని ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం బనుచుట (సం.1-184-3) 


వ. 'సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్దుతకర్మం బర్జునునక కా కన్యులకు( జేయ శక్యంబె? 
యని యెతింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెజింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన 
లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు ల గ్గుగు నని చెప్పి బలదేవసహితుం డయి 
వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దనకూంతునకు వరుం డైన వా( డెవ్వండో యేవంశంబునవాండో వాని 
చరితం బెట్టిదో యెటింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిటుందన వచ్చి త న్నొజు 
లెటుంగకుండ నక్కుంభకారగ్భహంబున నుండి యంత వృత్తాంతంబు నెటింగిపోయి ద్రుపదున కి ట్లనియె.222 


ప్రతిపదార్థం: సకల, రాజ సమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; ఇట్టి; అతిమానుషంబు+ఐన= మానవులకు సాధ్యంకాని 
దైన; అద్భుత, కర్మంబు= ఆశ్చర్యకరమైన పని; అర్జునునకు+అ+కాక= అర్జునునకు తప్ప; అన్యులకున్‌= ఇతరులకు; చేయ; 
శక్యంబె= సాధ్యమా; అని= అని; ఎజింగితిమి= తెలిసికొంటిమి; మీ, పరా(క్రమంబు+అ=మీ పరా(క్రమమే; మిమ్మున్‌+ 
ఎటీంగించెన్‌= తెలియజేసింది; అధర్మ, నిరతులు+అగు= అధర్మంలో ఇష్టంకలవాళ్ళయిన; ధృతరాష్ట్ర, దుర్యోధనులు= 
ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు; చేసిన; లాక్షా+అగార, దాహ, ప్రయోగంబువలనన్‌= లక్కయింటిని తగులబెట్టే ప్రయత్నంనుండి; 
విముక్తులరు+అయితిరి= తప్పించుకొన్నవా ళ్ళయితిరి; ఇంకన్‌= ఇకపై; మీకు; లగ్గు= మేలు; అగున్‌= అవుతుంది; అని; చెప్పి; 
బలదేవ, సహితుండు+అయి= బలరామునితో కూడి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అరిగినన్‌= వెళ్లగా; ఇట; (ద్రుపదుండు= 
(ద్రుపదమహారాజు; తన, కూంతనకు= తన కుమార్తెకు; వరుండు+ఐన, వాండు= భర్త అయిన, అతడు; ఎవ్వడో= ఎవరో; 
ఏ వంశంబున వా(డో= ఏ వంశంలోని అతడో; వాని చరితంబు= అతని చరిత్ర; ఎట్టిదో= ఎటువంటిదో; ఎణింగి= 
తెలుసుకొని; రమ్ము+అని; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుని; పనిచినన్‌= పంపగా; అతండు; ఆ ధృష్టద్యుమ్నుడు; భీమ+అర్జున, 
ద్రౌపదుల; పిఖుందన్‌+అ= భీముడు అర్జునుడు (ద్రౌపది వెనుకనే; వచ్చి; తన్నున్‌= తనను; ఒరులు= ఇతరులు; 
ఎజుంగక+ఉండన్‌= తెలియకుండ; ఆ+కుంభకార, గృహంబునన్‌= ఆ కుండలు చేసేవాని ఇంట్లో; ఉండి= విశ్రమించి; అంత, 
వృత్తాంతంబున్‌= విషయము అంతా; ఎజింగి= తెలిసికొని; పోయి; (ద్రుపదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “అందరు రాజులముందు మానవులకు అసాధ్యమైన ఇటువంటి అద్భుతకార్యం చేయటం అర్జునునికి 
కాక ఇతరులకు సాధ్యమా? అని తెలిసికొన్నాము. మీ పరాక్రమమే మిమ్మల్ని తెలియపరచింది. అధర్మంలో ఆసక్తి 
కలవా ళృ్ళయిన ధృతరాష్ట్ర దుర్యోధనులు చేసిన లాక్షాగృహ దహనంనుండి తప్పించుకొన్నారు. ఇక మీకు మేలు 
కలుగుతుంది” అని చెప్పి బలరామునితోగూడి శ్రీకృష్ణుడు వెళ్లిపోయాడు. ఇక్కడ ద్రుపదుడు తన పుత్రికకు భర్త 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


అయినవాడు ఎవ్వడో? ఏ వంశంవాడో; అతనిచరిత్ర ఎటువంటిదో? తెలిసికొని ర మ్మని ధృష్టద్యుమ్నుడిని పంపాడు. 
అతడు భీమార్జునద్రాపదుల వెనుకనే వచ్చి, ఇతరులు తనను చూడకుండ, ఆ కుమ్మరివాని యింట్లో ఉండి, 
వృత్తాంతమంతా (గ్రహించి వెళ్లి ద్రుపదునితో ఈ విధంగా చెప్పాడు. 


సీ. అ య్యిద్దజును గృష్టన ట్లొప్ప( దోడ్కొని । చని యొక్క ముదుసలి సాని కపుడు 
మొక్కి యక్కన్యను మొక్కించి మటియొక్క । గౌరవర్డుండు పంపం గడంకతోడ 
నలువురు భూసురనాథగ్భహంబుల । కరిగి భైక్షము దెచ్చి యంతగూడు 
నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న । య్యవ్వయు ద్రౌపది నర్థి( బిలిచి 


ఆ. బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు । నన్నకాంక్షు లైన యధ్వగులకు 
నగ్రమిందు( బుచ్చి యయ్యగ్రశేషంబు' । జెలువ రెండు పాళ్ళు సేయు మొనర. 223 


ప్రతిపదార్థం: ఆ+ఇద్దబును; కృష్ణన్‌= (ద్రౌపదిని; అట్టు; ఒప్పన్‌= తగు విధంగా; తోడ్కొని; చని; ఒక్క, ముదుసలి, సానికి= 
ఒక ముసలి అవ్వకు; అపుడు= ఆ సందర్భంలో; మొక్కి; ఆ+కన్యను= ఆ కన్నెను; యొక్కించి= నమస్కరింపజేసి; మటి= 
పిదప; ఒక్క= ఇంకొక; గౌరవర్గుడు= తెల్లని వన్నెగలవాడు-ధర్మరాజు; పంపన్‌= ఆజ్ఞాపింపగా; కడ(కతోడన్‌= ప్రయత్నంతో; 
నలువురు= నలుగురు; భూసుర, నాథ, గృహంబులకున్‌= బ్రాహ్మణ (శ్రేష్టుల ఇండ్లకు; అరిగి= వెళ్ళి; భైక్షము= భిక్షాసమూహం; 
తెచ్చి= తీసికొనివచ్చి; అంత, కూడున్‌= అంత అన్నమును; ఒగిన్‌= (క్రమముగ; ఆ+అవ్వకున్‌; ఒప్పించి= అప్పగించి; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+అవ్వయున్‌= ఆ అవ్వకూడా; ద్రౌపదిన్‌; అర్థిన్‌= (ప్రీతితో; పిలిచి; చెలువ= సుందరీ; బలివిధానములకు= బలులు 
వేయుటకు; బ్రాహ్మణ+అతిథులకున్‌= (బ్రాహ్మణులైన అతిథులకు; అన్న, కాంక్షులు+ఐన= అన్నమును కోరేవా ళృ్ళయిన; 
అధ్వగులకున్‌= బాటసారులకు; ఇందున్‌= దీనిలో; అ(గ్రము= అధికభాగం; పుచ్చి= (గ్రహించి; ఆ+అగ్రశేషంబున్‌= అ(గ్రభాగం 
పోగా మిగిలిన దానిని; రెండు, పాళ్ళు; ఒనరన్‌= ఒప్పగ; చేయుము. 


తాత్సర్యం: 'ఆ యిద్దరు (భీమార్జునులు) (ద్రౌపదిని ఆ విధంగా తమవెంట పిలిచికొని పోయి, ఒక ముసలి అవ్వకు 
నమస్కరించారు. ఆ కన్యచేతకూడా యొక్కించారు. ధర్మరాజు ఆజ్ఞాపించగా పూనికతో తక్కిన నలుగురు, 
(బాహ్మణశ్రేష్టుల గృహాలకు వెళ్లి, భిక్షాసమూహాన్ని తెచ్చి, ఆ ఆహారాన్నంతా ఆ అవ్వకు అప్పగించారు. ఆ అవ్వ 
ద్రౌపదిని ఆప్యాయంగా పిలిచి, 'సుందరీ! ఇందులో అ(గ్రభాగం బలివిధానాలకు, బ్రాహ్మణాతిథులకు, అన్నం కోరి 
వచ్చే బాటసారులకు వేరుగా ఉంచి, మిగిలినదాన్ని రెండు భాగాలు చేయు” మని చెప్పింది. 


విశేషం: భిక్షాన్నంలో కూడా అన్యులకు అ(గ్రభాగం సమర్పించే ఆర్షసంప్రదాయం అమోఘం. కోడలుగా ఇంట్లో అడుగుబెట్టిన 
ద్రౌపదికి అత్తగారైన కుంతి తనయింటి ఆచారవ్యవహారాలను, సంస్కృతి విశేషాలను తెలియజెప్పి, వాటి బాధ్యతలను ఆమెకు 
అనుభవ మయ్యేటట్టు బోధించటం ఉత్తమగృహస్థాశ్రమధర్మం. అత్తాకోడళ్ళు ఒక వంశంలో సాగే అవిచ్చిన్న సంప్రదాయాన్ని 
పోషించే ధర్మకర్త లనే భారతీయసంప్రదాయంకూడా ఇందులో రమణీయంగా చిత్రించబడింది. 


క, _వెడ[దయురంబును నన్నువ । కడుపును దృఢకరినతనువు( గల యాతని కిం 
దడర నొకపాలు వెట్టుము । వడి; నాగాయుతబలంబువా( డత డబలా! 224 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 823 
ప్రతిపదార్థం: అబలా= ఓకాంతా!; వెడద, ఉరంబునున్‌= విశాలమైన రొమ్మును; అన్నువ కడుపును= సన్నని కడుపును; 
దృఢ, కఠిన, తనువున్‌= దృఢమైన కఠినమైన దేహమును; కల= కలిగిన; అతనికిన్‌= అతనికి; ఇందున్‌+అడరన్‌= ఇందులో 
ఒప్పుగా; ఒక, పాలు= ఒక భాగం; వడి= వేగమే; పెట్టుము; అతడు= ఆ వ్యక్తి, నాగ+అయుత; బలంబువాడు= పదివేల 
ఏనుగుల బలం కలవాడు. 


తాత్పర్యం: ఓ కాంతా! విశాలమైన రొమ్ము, సన్నని కడుపు, దృఢము కఠినము అయిన దేహం కల అతనికి 
వెంటనే ఒకభాగం ఆహారం పెట్టుము. అతడు పదివేల యేనుగుల బలం కలవాడు. 


విశేషం: “అమ్మ కడుపు చూస్తుంది. ఆలు వీపు చూస్తుంది" అని సామెత. అంటే ఊరినుండి వచ్చినబిడ్డలకయ్యే ఆకలిని 
ముందుగా గమనించి అన్నంపెట్టి ఆనందపెట్టేది తల్లి. ఊరినుండి ఏమి సంపాదించి తెచ్చాడో ముందుగా మగని వీపుమీది 
మూటను గమనించేది భార్య అని దీనిభావం. ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహించటంలో (ద్రౌపది తల్లిమనసుకూడా పెంచుకొన్న 
దని చెప్పటం ఇందులో ధ్వని. బిడ్డలు పెక్కుమంది ఉన్నప్పుడు తల్లి వివేకవతి అయి వారివారి అవసరాలను గుర్తించి ఆహారం 
పెట్టటం ధర్మం. భీమునికి భిక్షలో సగం పెట్టటానికి హేతువునుకూడా కుంతి చెప్పింది. అది పక్షపాతం కా దని తెలియచెప్పింది. 
పాండవులకు భీమునిబలమే పెద్దరక్ష అని వస్తుధ్వని. (సంపా.) 


వ. “మటియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్దుక్తశేషం బేనును నీవు నుపయోగింతి మని పంచిన; గృష్టయు 
నయ్యవ్వ పంచినరూపున నందటికుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు విద్రిచి యందటికు వేజువేజ 
శయనమ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజినంబులు పిచి సుఖశయను లై యున్న వారి 
పాదంబులకు నుపధానభూత యై శయనించి. 225 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; రెండు+అగు, పాలు= రెండవ భాగం; ఆ నలువురకున్‌= ఆ నలుగురికి; పెట్టి; 
తద్‌+భుక్త, శేషంబు= వారిచే తినబడగా మిగిలిన దానిని; ఏనును= నేనూ; నీవున్‌= నీవూ; ఉపయోగింతము= ఉపయోగిద్దాం; 
అని= అంటూ; పంచినన్‌= ఆజ్ఞాపించగా; కృష్ణయున్‌= (ద్రౌపదియు; ఆ+అవ్వ; పంచిన= ఆజ్ఞాపించిన; రూపునన్‌= తీరున; 
అందరకున్‌= అందరికీ; కుడువన్‌+పెట్టి= తినటానికి పెట్టి; తానును, కుడిచి; దర్భపూరులు= దర్భపోచలు; విద్రిచి= విదిలించి; 
అందజకున్‌= అందరికీ; వేణువేణు+అ= విడివిడిగా; శయనమ్ములు= పడకలు; ఇమ్ముగా= (ప్రీతిగా; రచియించి= ఏర్పాటు 
చేసి; వాని, పయి= వాటిమీద; వారల, కృష్ణ+అబినంబులు= వాళ్ళవైన జింకచర్మాలు; పిచి; సుఖశయనులు+ఐ= సుఖంగా 
పడుకొన్నవా ళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; వారి, పాదంబులకున్‌= వారికాళ్లకు; ఉపధాన, భూత+ఐ= దిండువంటి దై; శయనించి= 
పడుకొని. 


తాత్సర్యం: 'రెండవభాగం అన్నం ఆ నలుగురికి పెట్టి, వాళ్ళు తినగా మిగిలిన దానిని నేనూ, నీవూ ఉపయోగిద్దా' 

మని ఆజ్ఞాపించగా [ద్రౌపది ఆమె చెప్పినట్లే అందరికీ అన్నం పెట్టి, తానూ తిన్నది. దర్భగడ్డిపోచలు విదిలించి, 
Gy (30) యు యు 

అందరికీ వేరువేరుగా పడకలు ప్రీతితో వేసి, వాటిమీద జింకచర్మాలు పరచింది. వాళ్ళు సుఖంగా పడుకొన్న తర్వాత 

వాళ్ళపాదాలకు దిండువలె తాను పడుకొన్నది. 


ఆ. కజకు దర్జపూరి పఅపులు; భిక్షాన్న । మశన; మట్టివారి నతిముదమున 
నాదరించెం బ్రీతి; నాదిగర్ణేశ్వరి । యయ్యు నేవగింపదయ్యెం గృష్ట 226 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కజకు, దర్భపూరి, పజపులు= కఠినమైన దర్భగడ్డి పణుపులు; భిక్షా+అన్నము= బిచ్చమెత్తుకొని తెచ్చిన 

అన్నం; అశనము= ఆహారం; అట్టివారిన్‌= అటువంటి వాళ్లను; కృష్ణ= (ద్రౌపది; ఆది, గర్భ+-ఈశ్చరి= మొదటినుండి - 
ల ళ్‌. ac] 

గర్భంలో ఉన్నప్పటినుండి సంపద కలది; అయ్యున్‌= అయినను; అతి, ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; (ప్రీతిన్‌= 

(ప్రేమతో; ఆదరించెన్‌; ఏవగింపదు+అయ్యెన్‌= అసహ్యపడదయ్యెను. 


తాత్పర్యం: దర్భగడ్డి పరుపులు; భిక్షాన్నం ఆహారం - వీటిని ఆగర్భశ్రీమంతురా లైనా (ద్రౌపది మిక్కిలి సంతోషంతో, 
ప్రేమతో ఆదరించింది కాని, ఏవగించుకొనలేదు. 


క, కడవసములు( గోలలు గ । ప్పడములు వీరలధనంబు పరికింపంగ నె 
క్కడి దేశికు లని వగవక | మడవక తనుమధ్య నిండుమనమున నుండెన్‌. 227 


ప్రతిపదార్థం: కడవసములున్‌= జింకచర్మాలూ; కోలలున్‌= దండాలూ; కప్పడములు= చినిగిన గుడ్డలూ; వీరల, ధనంబు= 
వీళ్ల ధనం; పరికింపంగన్‌= ఆలోచించగా; ఎక్కడి, దేశికులు= ఎక్కడి పెద్దలు - అనగా ఏమి భర్తలు; అని= అని తలచి; 
వగవక= దుఃఖించక; మడవక= ఏవగించక; తనుమధ్య= సన్నని నడుము కల ద్రౌపది; నిండుమనమునన్‌, ఉండెన్‌= 
నిండుమనస్సుతో ఉన్నది. 


తాత్సర్యం: జింకచర్మాలు, దండాలు, చినిగిన గుడ్డలు - వీళ్ళ ధనాలు. ఆలోచిస్తే వీ ళ్ళేం భర్తలు? అని 
దుఃఖించక, అసహ్యపడక ద్రౌపది నిండుమనస్సుతో ఉన్నది. 


సీ, “అంత నయ్యేవురు నయ్యయికథ లొప్ప(। జెప్పచు మటి రథసింధురాశ్వ 
విషయంబులును, సమవిషమ మహావ్యూహ । నిర్ణేదనోపాయనిపుణవిధులు, 
నాయుధవిగ్యారహస్య ప్రయుక్తులు( । బలికిరి; పలికినబాసం జూడ 
నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు; । చరిత జూడ(గ విప్రజాతు లగుదు; 


ఆ. రెజుంగరాదు వారి; నీ రెండు జాతుల । వార కాని, కారు వైశ్య శూద్ర 
హీనజాతు' లనిన నెంతయు సంతస । మందెం బృషతపుత్తు( డాత్మలోన. 228 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; ఆ+ఏవురున్‌= ఆ ఐదుగురు; అయ్యయి, కథలు= ఆయా కథలు; ఒప్పన్‌= 
తగు విధంగా; చెప్పుచున్‌= చెప్పుకొంటూ; మటీ; రథ, సింధుర+అశ్వ విషయంబులును= రథముల, ఏనుగుల, గుర్రాల 
సంగతులూ; సమ, విషమ, మహావ్యూహ, నిర్భేదన+ఉపాయ, నిపుణ, విధులున్‌= సమములు, విషమములు అయిన మహాయుద్ద 
వ్యూహాలను బేదించునట్టి ఉపాయాలయొక్క నిపుణ మైన పద్దతులూ; ఆయుధ, విద్యా, రహస్య, (ప్రయుక్తులున్‌= 
ఆయుధవిద్యయందలి రహస్య (ప్రయోగాలూ; పలికిరి; పలికిన, బాసన్‌= మాటాడిన మాటతీరును; చూడన్‌= పరిశీలింపగా; 
అత్యుత్తమ, క్షత్రియ+అన్వ్నయులు= మిక్కిలి శ్రేష్టమయిన రాజవంశం కలవాళ్ళు; అగుదురు= అవుతారు; చరితన్‌= నడతను; 
చూడయగన్‌= గమనింపగా; విప్ర, జాతులు= (బ్రాహ్మణజాతికలవారు; అగుదురు= అవుతారు; వారిన్‌= వారలను; ఎయు 
గరాదు= తెలియటం సాధ్యపడదు; ఈరెండు జాతులవారు+అ= ఈ రెండుజాతులకు చెందినవారే; కాని; వెశ్య, శూద్ర, హీన, 
జాతులు, కారు; అనినన్‌= అని అనగా; పృషత; పుత్రుండు= పృషతుని కుమారు డైన (ద్రుపదుడు; ఆత్మలోనన్‌= మనస్సులో; 
ఎంతయున్‌= ఎంతో; సంతసము, అందెన్‌= సంతోషాన్ని పొందాడు. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 825 


తాత్సర్యం: 'అప్తుడు ఆ ఐదుగురు ఆ యా కథలు చెప్పుకొంటూ రథాలు, ఏనుగులు, గుర్రాలు - వీటికి 
సంబంధించిన విషయాలు, సమవిషమాలైన మహాయుద్దవ్యూహాలను భేదించే ఉపాయాలలో నిపుణమైన పద్దతులు, 
ఆయుధాల రహస్యప్రయోగాలు మాట్లాడుకొన్నారు. మాటాడిన మాటలు చూస్తే వాళ్ళు మిక్కిలి (శ్రేష్టమైన 
రాజవంశంవాళ్ళుగా ఉన్నారు. ప్రవర్తన చూస్తే (బ్రాహ్మణజాతివా ళ్ళనిపిస్తుంది. వా ళ్ళెవరో స్పష్టంగా తెలిసికొనటం 
సాధ్యపడదు. కాని, వాళ్ళు ఈ రెండుజాతులవాళ్ళే! వైశ్య, శూద్ర, హీనజాతులవాళ్ళుమాత్రం కాదు' అని తెల్పగా, 
(ద్రుపదుడు మనస్సులో మిక్కిలి ఆనందం పొందాడు. 


విశేషం: (ద్రౌపదికి స్వయంవరం (ప్రకటించిన ద్రుపదుడు ఆశించింది ఒకటి - అయింది ఇంకొకటి. అర్జునుడు లేదా ఏ 
రాకుమారుడో మత్స్యయంత్రాన్ని భేదించి (ద్రౌపదిని చేపట్టగల డని ఆశిస్తే - ఒక (బ్రాహ్మణుడు దాన్ని కొట్టాడు; ఆమెను 
చేపట్టాడు. ఒక మహారాజ పుత్రి పేద బ్రాహ్మణుని వెంట జీవితం పంచుకొనటానికి వెళ్ళింది. ఎంత చిత్రమైన మలుపు! 
సహజంగానే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్ల వెళ్ళినచోట ఎలా ఉందో - అల్లుడు ఏలాంటివాడో - తెలిసికొనటానికి పరోక్షంగా 
లేదా ప్రత్యక్ష్యంగా ప్రయత్నిస్తారు. అటువంటప్పుడు ముక్కూ మొగం తెలియని ఒక (బ్రాహ్మణుని వెంట ఎక్కడికో వెళ్ళిన 
తన కూతురి స్థితిగతులు తెలిసికొనా లని (ద్రుపదుడు తహతహలాడటంలో ఆశ్చర్యమేముంది? అందుకే ఆ మహారాజు 
మొదట కొడుకును పంపాడు. పిల్లనిచ్చినవాళ్ళు తమను పరిశీలిస్తున్నా రని తెలిస్తే అత్తింటివాళ్ళు (గ్రహించే అవకాశం ఉన్నది. 
అందుకే ధృష్టద్యుమ్నుడు రహస్యంగా విషయం సేకరించి వచ్చాడు. మాటలు చూస్తే వాళ్ళు రాకుమారు లని, ప్రవర్తన చూస్తే 
బ్రాహ్మణు లని, ఇతర జాతుల వాళ్ళు ఏ మాత్రం కా రని చెప్పాడు. అంతమాత్రాన తండ్రి ఉత్కంఠ ఆగుతుందా? వా 
శ్ళెవరో వివరంగా తెలియాలికదా. అందుకే (ద్రుపదుడు మళ్ళీ తన పురోహితుడిని పంపాడు. మహాభారతంలో చిత్రమైన 
మలుపులతో సహజమనోహరంగా సాగిన కథాకథన మిది. 


వ. వెండియు వారల నిమ్ముగా నెటుంగవే(డి తనపురోహితుం బుత్తెంచినం, బురోహితుండును బ్రాహ్మణ 

సమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్హ్యాదివిధుల నర్ణితుం డయి 

యి ట్లనియె. 229 
ప్రతిపదార్థం: వెండియున్‌= మజియు; వారలన్‌= వాళ్లను; ఇమ్ముగాన్‌= చక్కగా; ఎజుంగన్‌= తెలియుటకై; వేండి= (ప్రార్థించి, 
తన పురోహితున్‌; పుత్తెంచినన్‌= పంపగా; పురోహితుండును= పురోహితుడుకూడా; బ్రాహ్మణ, సమూహంబుతోడన్‌= (బ్రాహ్మణ 
సమూహంతో; వచ్చి= వచ్చి; పాండవులన్‌; కని= చూచి; ధర్మరాజు= ధర్మరాజుయొక్క; నియోగంబునన్‌= ఆజ్ఞచే; భీమసేనుచేతన్‌; 
అర్హ్య+ఆది, విధులన్‌= అర్భ్యం మొదలైన పూజాపద్దతులచేత; అర్బితుండు+అయి= పూజింపబడినవా డై; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: ఇంకా వాళ్ళవిషయం చక్కగా తెలిసికొని ర మ్మని తన పురోహితుడిని ప్రార్థించి, పంపగా, అతడు 
బ్రాహ్మణసమూహంతో వచ్చి పాండవులను చూచి - ధర్మరాజు ఆజ్ఞాపించగా భీమసేనుడు ఇచ్చిన అర్భ్జ్యాది పూజలు 
అందుకొని, ఇట్టా అన్నాడు. 


ఉ. మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెటుంగవే(డి చిం 
తాకులు డైనవా(డు ద్రుపదాధిపు(4 డాతనికిం బ్రియంబుగా 
నా కెటి(గింపు( డింతయు; ఘనంబుగ నద్దుతయంత్ర మత్స్యమున్‌ 
వీకున నట్టు లేసిన సువిక్రము నాతండు గోరు. జూడంగన్‌. 230 


826 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీ, కుల గోత్ర, నామములన్‌= మీయొక్క కులం గోత్రం పేర్గు; మిమ్ములన్‌= మిమ్మల్ని; నెమ్మిన్‌= ప్రీతితో; 
ఎణుంగన్‌= తెలియుటకై; వేండి= కుతూహలపడి; 'ద్రుపద+అధిపుండు= [ద్రుపద మహారాజు; చింతా+ఆకులుండు+ఐనవాండు= 
చింతచేత కలతచెందినవాడైనాడు; అతనికిన్‌; ప్రియంబుగాన్‌= ప్రీతిగా; ఇంతయున్‌= అంతా; నాకున్‌+ఎటి(గింపుడు; ఘనంబుగన్‌= 
గొప్పగా; అద్భుత, యంత్ర మత్స్యమున్‌= ఆశ్చర్యకరమైన మత్స్యయంత్రాన్ని; వీకునన్‌= పరాక్రమంతో; అట్టుల= ఆ విధంగా; 
ఏసిన= కొట్టిన; సువి(క్రమున్‌= మంచిపరాక్రమం కల వాడిని; ఆతడు, చూడంగన్‌, కోరున్‌= ఆతడు చూచుటకై కోరుతూ 
ఉన్నాడు. 


తాత్పర్యం: మీ కులం, గోత్రం, పేర్డు, మిమ్మల్నిగురించి ప్రీతితో తెలిసికొనా లని ద్రుపదమహారాజు చింతిస్తున్నాడు. 


ఆయనకు సంతోషం కలిగే విధంగా అంతా నాకు తెలియజేయండి. ఆశ్చర్యకరమైన ఆ మత్స్యయంత్రాన్ని తన 
పరాక్రమంతో ఆ విధంగా పడగొట్టిన మహావీరుడిని అతడు చూడగోరుతున్నాడు. 


వ. అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె. 231 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నగుచున్‌= నవ్వుతూ; ధర్మతనయుండు= ధర్మరాజు; (ద్రుపద, పురోహితునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అనగా విని నవ్వుతూ ధర్మరాజు (దుపదపురోహితునితో ఈ విధంగా అన్నాడు. 


క. ఇవ్వైహాయసలక్ష్యం । బివ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుం 

డివ్వనితకు వరు డగు నని । నెవ్వగ మీ రాజు చులక నియమము సేసెన్‌. 232 
ప్రతిపదార్థం: ఈ+వైహాయస, లక్ష్యంబు= ఈ ఆకాశమందలి గుటిని; ఈ+విలున్‌= ఈ ధనుస్సును; మోపెట్టి= ఎక్కుపెట్టి; 
నెట్టన్‌= (క్రమముగ; ఏసిన= కొట్టిన; వీరుండు; ఈ+వనితకు= ఈ (ద్రౌపదికి; వరుండు= మగడు; అగున్‌= అవుతాడు; అని; 
నెవ్వగన్‌= నిండైన ఆలోచనతో; మీ, రాజు; చులక, నియమము= సులువైన ఏర్పాటు; చేసెన్‌. 
తాత్సర్యం: “ఈ ఆకాశ మత్యయంత్రాన్ని, ఈ విల్లు ఎక్కుపెట్టి కొట్టినవీరుడు ఈ వనితకు భర్త అవుతాడు'- 
అని మీ ద్రుపదమహారాజు ఎంతో ఆలోచించి సులువైన నియమం చేశాడు. 


తే. అతని నియమించి నట్లు యయ్యంత్ర మేసి । యీత. డిక్కన్యం బడసె నుర్వీశు లొద్ద; 
నేల మమ్ము. దా నెటింగెడు? నెటింగి యేమి | సేయువా€ డింక మీ పతి సెప్పమయ్య! 233 


ప్రతిపదార్థం: అతని, నియమించిన +అట్టుల+అ= అతనియొక్క నియమించినట్టుగ - అనగా అతడు చెప్పినట్టు; 
ఆ+యం(త్రము; ఏసి= పడగొట్టి; ఈతండు; ఊర్వీ+ఈశుల+ఒద్దన్‌= రాజుల ఎదుట; ఈ+కన్యన్‌; పడసెన్‌= పొందాడు; మీ, 
పతి= మీ రాజు; ఏల= ఎందుకు; మమ్మున్‌= మమ్మల్ని; తాన్‌= తాను; ఎటిగౌడున్‌= తెలియగోరుతున్నాడు; ఇంకన్‌= ఇకపై; 
ఎటీంగి= తెలిసికొని; ఏమి, చేయువాండు= ఏమి చేయగలవాడు; చెప్తుము+అయ్య. 


తాత్సర్యం: అతడు చెప్పినట్లే ఆ మత్స్యయంత్రాన్ని పడగొట్టి ఇత పీ కన్యను రాజు లందరి సమక్షంలో పొందాడు. 
ఇక మీ రాజు మమ్మల్ని తెలిసికొనటం యెందుకు? తెలిసికొని ఏం చేస్తాడు? చెప్పండి. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 827 


క, బలహీను. డైన వానికి ।; నలవియె? మోపెట్టి తివియ న క్మార్ముకముం; 
గులహీనున కకృతాస్తున । కలవియె? యా లక్ష్యమేయ? నశ్రమలీలన్‌. 234 


ప్రతిపదార్థం: బలహీనుండు+ఐన, వానికిన్‌ = బలము లేనివానికి; ఆ+కార్ముకము= ఆ విల్లును; మోపెట్టి= ఎక్కుపెట్టి; 
తివియన్‌= లాగుట; అలవియె= శక్యమా; కులహీనునకున్‌= కులంతక్కువవానికి; అకృత+అస్రునకున్‌= నేర్వబడని అస్త్రములు 
కలవానికి - అంటే అస్త్రవిద్య తెలియనివానికి; ఆ, లక్ష్యము = ఆ గుటిని; అశ్రమలీలన్‌= (శ్రమలేని విలాసంతో; ఏయన్‌= 
కొట్టటం; అలవియే= సాధ్యమా! 


తాత్పర్యం: ఆ విల్లును ఎక్కుపెట్టి లాగటం బలహీను డైనవానికి సాధ్యమౌతుందా? కులహీనుడికి, అస్త్ర విద్య 
నేర్వనివాడికి ఆ లక్ష్యాన్ని (మత్స్యయం(త్రాన్ని) అనాయాసంగా కొట్టటం సాధ్య మౌతుందా? 


పాండవులు ద్రుపదమహారాజు గృహంబునకు( బోవుట (సం.1-185-25) 


వ. “మీ రాజు మనోరథంబు సఫలం బయ్యె వగవ నేల?” యనిన ధర్మరాజుపలుకు విని పురోహితుండు వోయి 
ద్రుపదున కెటింగించిన; ద్రుపదుండు ధృష్టద్యుమ్నుం జూచి 'చాతుర్వర్థ్యోచితంబు లయిన రథంబులు గొనిపోయి 
వారల దోడ్మొని రమ్మని పంచిన వా(డును నాక్షణంబ పాండవుల పాలికి వచ్చి 'యీరథంబు లెక్కి మారాజునొద్దకు 
రంి' డనిన( బాండవులు రాజయోగ్యంబు లయి రత్నాంచితంబు లయిన కాంచన రథంబు లెక్కి కుంతీదేవిని, 
ద్రౌపదిని నొక్కరథం బెక్కించి తోడ్కొని ధృష్టద్యుమ్నుతో ద్రుపదరాజనివేశంబున కరుగుదెంచునంత ద్రుపదుండును 
వారల కనేకవిధంబు లైన వస్తువు లతిప్రీతిం బుత్తెంచినం బరార్థ్యంబు లైన యొండువస్తువులం బరిగ్రహింపక 
సాంగ్రామికంబు లైన యసిచర్మకార్ముకబాణతూణీరరథవరూథ వాజివారణ నివహంబుల( బరిగ్రహించి 


తనయొద్దకు వచ్చువారి. 235 


ప్రతిపదార్థం: మీ, రాజు; మనోరథంబు= కోరిక; సఫలంబు+అయ్యెన్‌= సఫలం అయింది; వగవన్‌+ఏల= చింతించటం 
ఎందుకు; అనినన్‌= అనిఅనగా; ధర్మరాజు పలుకు; విని; పురోహితుండు; పోయి; (ద్రుపదునకున్‌; ఎజింగించినన్‌= తెలుపగా; 
'ద్రుపదుండు= (ద్రుపదుడు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; చూచి= కాంచి; చాతుర్వర్ల్య+ఉచి తంబులు= నాలుగుజాతులవారికి 
తగినవి; అయిన= అయినటువంటి; రథంబులు; కొనిపోయి= తీసుకునివెళ్లి; వారలన్‌= వాళ్లను; తోడ్కొని= తీసికొని; 
రమ్ము+అని= రమ్ము అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వా(డునున్‌= ఆ ధృష్టద్యుమ్నుడుకూడా; ఆ, క్షణంబు+అ= ఆ క్షణమే; 
పాండవుల, పాలికిన్‌= పాండవుల దగ్గరకు; వచ్చి; ఈ, రథంబులు+ఎక్కి; మా, రాజు, ఒద్దకు; రండు; అనినన్‌; పాండవులు; 
రాజ యోగ్యంబులు+అయి= రాజులకు తగిన వై; రత్న+అంచితంబులు+అయిన= రత్నములచేత ఒప్పుచున్న వైన; కాంచన, 
రథంబులు= బంగారు తేరులు; ఎక్కి; కుంతీదేవిని; ద్రౌపదిని; ఒక్క, రథంబు= ఒక్క తేరుపై; ఎక్కించి= ఎక్కునట్టు చేసి; 
తోడ్కొని= తీసికొనివచ్చి; ధృష్టద్యుమ్నుతో; (ద్రుపదరాజ= దద్రుపదరాజునియొక్క; నివేశంబునకున్‌= (ద్రుపదమహారాజుయొక్క 
నివాసానికి; అరుగుదెంచున్‌+అంత= వస్తుండగా; (ద్రుపదుండును= (ద్రుపద మహారాజుకూడ; వారలకున్‌= వాళ్లకు; అనేక, 
విధంబులు+ఐన= అనేకరకాలైన; వస్తువులు= కానుకలైన పదార్థాలు; అతి, ప్రీతిన్‌= అమితమైన సంతోషంతో; పుత్తెంచినన్‌= 
పంపగా; పరార్థ్యంబులు+ఐన= శ్రేష్టము లైన; ఒండు, వస్తువులన్‌= ఇతర వస్తువులను; పరి[గ్రహింపక=తీసుకొ నక; 
సాం([గ్రామికంబులు+ఐన= యుద్దానికి సంబంధించిన వైన; అసి, చర్మ, కార్ముక, బాణ, తూణీర, రథ, వరూథ, వాజి, వారణ, 
నివహంబులన్‌= కత్తులయొక్క, డాలులయొక్క, విండ్డయొక్క, బాణాలయొక్క, అమ్ములపొదులయొక్క, రథాలయొక్క, 


828 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథములమీది కప్తులయొక్క, గుర్రాలయొక్క, ఏనుగులయొక్క సమూహాలను; పరి[గ్రహించి=తీసికొని; తన ఒద్దకు= తన 
దగ్గరకు; వచ్చువారిన్‌= వస్తూ ఉన్న పాండవులను. 


తాత్సర్యం: 'మీ రాజుకోరిక సఫలమైనది. విచారించటం ఎందుకు? అని ధర్మరాజు పల్కగా విని, పురోహితుడు 
వెళ్ళి ద్రుపదునికి తెలియజేశాడు. అతడు ధృష్టద్యుమ్నుడిని చూచి, 'నాలుగుజాతులవాళ్ళకు ఉచితా లైన రథాలను 
తీసికొనివెళ్ళి, వాళ్ళను తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించాడు. అతడు తత్‌క్షణమే పాండవులదగ్గరకి వెళ్ళి; “ఈ రథా 
లెక్కి మా రాజు దగ్గరికి రండి అని పల్కగా, వాళ్ళు రత్నాలు పొదిగినవి, రాజులకు తగినవి అయిన బంగారు 
రథాలెక్కి కుంతీదేవిని, (ద్రౌపదిని ఒక రథంలో కూర్చోబెట్టి తోడ్కొని ధృష్టద్యుమ్నునితో గూడి ద్రుపదమహారాజు 
ఇంటికి వచ్చారు. అప్పుడు ద్రుపదుడు వాళ్ళకు అనేకవిధాలైన వస్తువులను మిక్కిలి ప్రేమతో పంపాడు. వాటిలో 
శ్రేష్టాలైన ఇతర వస్తువులను పరి[గ్రహించక, యుద్దసంబంధాలైన కత్తులు, డాలులు, ధనుస్సులు, బాణాలు, అమ్ముల 
పొదులు, రథాలు, రథంమీదికప్పులు, గుర్రాలు, ఏనుగులు - వీటి సమూహాలను మా(త్రమే స్వీకరించారు. ఈ 
విధంగా స్వీకరించి తనదగ్గరకు వస్తున్న పాండవులను. 


విశేషం: ధర్మరాజు గంభీరుడు; వాగ్న్మి; కార్యచతురుడు అని ఈ ఘట్టం నిరూపిస్తున్నది. తననుగురించి సాటివాడైన 
ద్రుపదరాజుకే చెప్పుతాడు కాని ఇతరులకు చెప్పని ఆత్మాభిమాని. 'మీరాజు పెద్దగా ఆలోచించి ఈ చిన్న నియమాన్ని పెట్టా" 
డని తన జొన్నత్యాన్ని తెలిపాడు. నియమమే ముఖ్య మన్నాడు. కాని (ద్రుపదుడు ఇతర వివరాలను (ప్రకటించలేదుకదా. 
నియమం (ప్రకారం (ద్రౌపదిని గెలుచుకొన్న తరువాత వివరాలను గురించి విచారించి దుఃఖించటం ఎందుకని పలికి వివేకాన్ని 
ప్రదర్శించాడు. అంతటి బలపరా(క్రమాలను (ప్రదర్శించినవాళ్ళు సామాన్యులు కా రని తెలిసికొనటం సులభమేకదా? అని 
విజ్ఞత ప్రదర్శించాడు. చివరకు ముక్తాయింపుగా “మీ రాజుమనోరథం సఫలం అయ్యింది. ఇంకా చింతించడం దేనికి? అని 
అన్నాడు. ఈ వాక్యం ధర్మరాజు నైపుణ్యాన్ని (ప్రదర్శిస్తున్నది. పైకి చూస్తే అనుకొన్నట్టుగా మత్స్య్యయం(త్రం భేదించి కన్యను 
వివాహమాడ గలిగిన వరుడు దొరికాడు. (ద్రుపదునికోరిక తీరిం దని భావం. లో నారసి చూస్తే 'అర్జునునికే (ద్రౌపది నిద్దా 
మని (ద్రుపదుని మనోరథంకదా! అది తీరింది. ఇంకా విచారమెందుకు? అని రమణీయార్హం. ఈ రెండర్భాలలో ధర్మజుని 
అంతరార్థాన్ని తెలుసుకుందా మని (ద్రుపదుడు రథాలను పంపాడు. వివిధ వస్తువులను కానుకలుగా పంపాడు. ధర్మజుడు 
తాము (బ్రాహ్మణులం కా మని, సుక్షత్రియుల మని తమ చర్యలద్వారా వ్యక్తం చేశాడు. వస్తుధ్వని సహజంగా పండిన 
కథాళిల్పక్షేత్రం ఈ ఘట్టం. (సంపా.) 


సీ. అజినోత్తరీయుల నతిసంభృత బ్రహ్మ । తేజుల సముదితాదిత్యసముల 
నాజానులంబి మహాబాహుపరిఘుల । నత్యున్నతాంసుల నతివిశాల 
వక్షుల నవిరళవ్యాయామ ధృడ కఠి । నాంగుల వృషభాక్షు లయిన వారి 
బాండుకుమారుల భరతవంశేశుల( । జూచి సుతభ్రాత్భ సుహృదమాత్య 


ఆ. బంధుజనులతోడం బరమవిద్వన్మహీ | సురగణంబుతోడ సోమకుండు 
గరము సంతసిల్లె ఘనుల నత్యుత్తమ । క్షత్త్రవంశవరులం గా నెటింగి. 236 


ప్రతిపదార్థం: అజిన+ఉత్తరీయులన్‌= బింకచర్మం పైగుడ్డగా కలవాళ్ళను; అతి, సంభృత, (బ్రహ్మ, తేజులన్‌= మిక్కిలిగా 
భరించబడిన (బ్రహ్మతేజస్సు కలవాళ్ళను; సముదిత+ఆదిత్య, సములన్‌= ఉదయించిన సూర్యుడితో సమానమైనవాళ్ళను; 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 829 


ఆజాను, లంబి, మహాబాహు; పరిఘులన్‌= మోకాలివరకు (వ్రేలాడుతున్న ఇనుపగుదియలవంటి పెద్దబాహువులు కలవాళ్ళను; 
అతి+ఉన్నత+అంసులన్‌= మిక్కిలి ఎత్తైన భుజశిఖరాలు కలవాళ్ళను; అతి, విశాల, వక్షులన్‌= మిక్కిలి వెడ ల్పయిన 
రొమ్ములు కల వాళ్ళను; అవిరళ, వ్యాయామ, దృఢ, కఠిన+అంగులన్‌= ఎడతెగని వ్యాయామంచేత గట్టిపడి కఠినా లైన 
అవయవాలు కలవాళ్ళను; వృషభ+అక్షులు+అయిన, వారిన్‌= ఆబోతు కన్నులవంటి కన్నులు కలవాళ్ళను; భరత వంశ+-ఈశులన్‌= 
భరతవంశరాజులను; ఘనులన్‌= గొప్పవాళ్ళను; పాండు, కుమారులన్‌= పాండవులను; చూచి= కనుగొని; సోమకుండు= 
(ద్రుపదుడు; అతి+ఉత్తమ, క్షత్ర, వంశ, వరులన్‌+కాన్‌= మిక్కిలి (శ్రేష్టమైన క్షత్రియవంశమందు పుట్టిన శ్రేష్ణులుగా; ఎటింగి= 
తెలిసికొని; సుత, భ్రాతృ, సుహృత్‌+అమాత్య, బంధుజనుల తోడన్‌= కొడుకులతో; తమ్ములతో, స్నేహితులతో, మంత్రులతో, 
బంధువులతో; పరమ, విద్వత్‌+మహీసుర, గణంబుతోడ= గొప్పవిద్వాంసు లైన (బ్రాహ్మణసమూహంతో; కరము= మిక్కిలి; 


సంతసిల్లైన్‌= సంతోషించాడు. 


తాత్పర్యం: బింకచర్మం ఉత్తరీయంగా కలవాళ్ళు, అత్యధికమైన బ్రహ్మతేజస్సు కలవాళ్ళు, ఉదయించిన సూర్యుడితో 
సమానులైనవాళ్ళు, మోకాలివరకు (వ్రేలాడే ఇనుపగడియలవంటిచేతులు కలవాళ్ళు; మిక్కిలి ఎత్తెన భుజశిఖరాలు 
కలవాళ్ళు, అతివిశాలమైన వక్షస్థలం కలవాళ్ళు, ఎడతెగని వ్యాయామంతో గట్టిపడి, కఠినమైన అవయవాలు కలవాళ్ళు, 
ఆబోతుకన్నులవంటికన్నులు కలవాళ్ళు, భరతవంశరాజులు, ఘనులు అయిన పాండుకుమారులను చూచి, వాళ్ళు 
అత్యుత్తమక్షత్రియవంశ్రేష్టు లని తెలిసికొని - పుత్రులతో, తమ్ములతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, 
మహావిద్యాంసులైన (బ్రాహ్మణసమూహాలతో కలిసి ద్రుపదుడు మిక్కిలి సంతోషించాడు. 

విశేషం: ఆబోతుకన్నులు గుం[డంగా-ఎర్రగా అందంగా ఉంటాయి. పాండవులకన్నులు అంత పౌరుషవంతంగా, అందంగా 

ఉన్నాయి. 

వ. 'మటియుం దనయొద్దకు వచ్చి యశంకితు లయి క్షత్రియోచితంబు లైన మహార్ణాసనంబుల నున్నవారల 
రాజపుత్తులంగా నెటింగియు, సంశయాపనోదనపరుండై ధర్మతనయునకు ద్రుపదుం డి ట్లనియె 'నయ్యా! మీరు 
క్షత్రియులరో బ్రాహ్మణులరో మాయావు లయి క్రుమ్మరుచున్న మంత్రసెద్దులరో కాక కృష్ణాపరిగ్రహణార్థంబు దివంబున 
నుండి వచ్చిన దివ్యులరో యెబుంగము; మాకు సందేహం బయి యున్నయది; మీ కలరూ పెటింగి కాని యిక్కన్య 
వివాహంబు సేయనేర' మనిన ద్రుపదునకు ధర్మతనయుం డి ట్లనియె. 237 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ; తన, ఒద్దకు వచ్చి= తన కడకు వచ్చి; అశంకితులు+అయి= జంకులేనివాళ్ళయి; 
క్షత్రియ+ఉచితంబులు+ఐన= రాజులకు తగినవైన; మహా+అర్ష+ఆసనంబులన్‌= ఉత్తమా లైన ఆసనములందు; ఉన్న= 
ఉండేవాళ్ళను; రాజపుత్రులన్‌, కాన్‌= రాజకుమారులుగా; ఎజీింగియు= తెలిసికొనియు; సంశయ+అపనోదన, పరుండు+ఐ= 
సందేహాన్ని తీర్చుకొనటమే (ప్రధానంగా కలవా డై; ధర్మ, తనయునకున్‌= ధర్మరాజునకు; ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌; 
అయ్యా; మీరు= తమరు; క్షత్రియులరో= రాజులో; బ్రాహ్మణులరో= (బ్రాహ్మణులో; మాయావులు+అయి= మాయచేయువా 
ళృయి; (క్రుమ్మరుచున్న= తిరుగుచున్న; మంత్ర, సిద్దులరో = మంత్రసిద్ధి కలవారో; కాక; కృష్ణా పరిగ్రహణ+అర్థంబు= 
కృష్ణను (ద్రౌపది) పెండ్డాడటం కొరకు; దివంబున నుండి= స్వర్గం నుండి; వచ్చిన= విచ్చేసిన; దివ్యులరో= దేవతలో; 
ఎణుంగము; మాకున్‌= మాకు; సందేహంబు+అయి+ఉన్న+అది= సంశయం కలిగి ఉన్నది; అది; మీ, కలరూపు= మీ 
నిజరూపం; ఎటింగి= (గ్రహించి; కాని= తప్ప; వివాహంబు= పెండ్లి; చేయనేరము= చేయజాలము; అనిన= అని అనగా; 
(ద్రుపదునకున్‌= (ద్రుపదమహారాజుకు; ధర్మతనయుండు= ధర్మజుడు; ఇట్టు+అనియెన్‌. 


830 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంతేకాక, తన దగ్గరికి వచ్చి జంకులేక క్షత్రియులకు తగిన ఉన్నతాసనాల పై కూర్చొన్న పాండవులను- 
రాజపుత్రులుగా తెలిసికొన్నప్పటికి, సందేహం తీర్చుకొనా లని ద్రుపదుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - “అయ్యా! 
మీరు క్షత్రియులో? బ్రాహ్మణులో? మాయావు లై తిరుగుతున్న మంత్రసిద్దులో? లేక ద్రౌపదిని వివాహ మాడటానికి 
దేవలోకంనుండి దిగివచ్చిన దేవతలో? తెలియడంలేదు. మాకు సందేహంగా ఉన్నది. మీ నిజస్థితి తెలిసికొని కాని 
ఈ కన్యకు వివాహం చేయలేము” అని ద్రుపదుడు పల్కగా అతనితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


క. క్షత్రియులము, పాండుప్రియ । పుత్తుల; మే నగ్రజుండ, భూనుతులు మరు 
త్పుత్రారునయము లమల చ । రిత్రులు నలువురును వీ రరిందము లెందున్‌. 238 


ప్రతిపదార్థం: క్షత్రియులము, పాండు, ప్రియపుత్రులము= క్షత్రియులము, పాండురాజుయొక్క ప్రియమైన కుమారులం; 
ఏన్‌= నేను; అగ్రజుండు+అ= ముందుపుట్టినవాడను; భూ, నుతులు= భూమియందు కొనియాడబడినవాళ్ళు; మరుత్‌+ 
పుత్ర+అర్జున, యములు= వాయుపుత్రుడైన భీముడు, అర్జునుడు, కవ లైన నకులసహదేవులు; వీరు; నలువురును; అమల, 
చరిత్రులు= నిర్మలమైన నడవడి కలవాళ్ళు; ఎందున్‌= ఎక్కడైన; అరిందములు= శత్రువులను జయించేవాళ్ళు. 


తాత్పర్యం: మేము క్షత్రియులం. పాండురాజు ప్రియపుత్రులం. నేను పెద్దవాడను. లోకంకొనియాడే భీమార్జున 
నకులసహదేవు లైన వీళ్ళు నలుగురు నిర్మలమైన నడవడి కలవాళ్ళు. ఎక్కడైనా శత్రువులను జయించగలవాళ్ళు. 


వ. “వీరు కుంతీమహాదేవు' లని తన్నునుం దమ్ములనుం దల్లిని నెజటింగించిన, ద్రుపదుం డతిహర్షరసావేశపరవశుం 
డయి పెద్దయుం బ్రొద్దునకు( దెలిసి, యానందజలభరితనయనుం డగుచు 'నా పుణ్యంబున లాక్షాగ్భృహదాహం 
బువలన విముక్తుల రయితి' రని సంతసిల్లి తద్ద్భృత్తాంతం బంతయు ధర్మతనయునివలన విని, ధృతరాష్ట్ర 
దుర్యోధనుల నిందించి, సామప్రియభాషణంబుల నభీష్టసత్మారంబులను వారిం బూజించి, యొక్కనాండు 
పుత్తమిత్రామాత్య బాంధవబ్రాహ్మణపరివృతుం డయి ద్రుపదుండు సుఖాసీను లయి యున్న పాండవుల కి ట్లనియె. 

239 


ప్రతిపదార్థం: ఏరు, కుంతీమహాదేవులు= కుంతీమహాదేవిగారు; అని= అని; తన్నునున్‌= తనను; తమ్ములనున్‌= తమ్ముళ్లను; 
తల్లినిన్‌= తల్లిని; ఎణీంగించినన్‌= తెలుపగా; (ద్రుపదుండు; అతి, హర్ష రస+ఆవేశ, పరవశుండు+అయి= మిక్కిలి ఆనంద 
రసముయొక్క కూడికచే మైమరచినవాడై; పెద్దయున్‌+(ప్రొద్దునకున్‌, తెలిసి; ఆనంద, జల, భరిత, నయనుండు+అగుచున్‌= 
సంతోషంచేత కలిగిన కన్నీటితో నిండిన కన్నులు కలవాడౌతూ; నా, పుణ్యంబునన్‌= నా అదృష్టంవలన; లాక్షా, గృహ, 
దాహంబువలనన్‌= లక్కఇంటి నిప్పునుండి; విముక్తులరు= బయటపడినవారు; అయితిరి= అయినారు; అని=అని; సంతసిల్లి= 
సంతోషించి; తద్‌+వృత్తాంతంబు= ఆ కథను; అంతయున్‌= అంతా; ధర్మతనయునివలనన్‌= ధర్మరాజువల్ల; విని; ధృతరాష్ట్రుని, 
దుర్యోధనుల= ధృతరాష్ట్ర, దుర్యోధనుని; నిందించి= తూలనాడి; సామ, ప్రియ భాషణంబులన్‌= మంచిఇష్టమైన మాటలతో; 
అభీష్ట సత్కారంబులను= మిక్కిలి ప్రియాలైన సమ్మానాలచేత; వారిన్‌, పూజించి; ఒక్కనాండు= ఒకనాడు; పుత్ర, మిత్ర+అమాత్య, 
బాంధవ, (బ్రాహ్మణ, పరివృతుండు+అయి= పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో చుట్టబడినవాడై; 
ద్రుపదుండు= (ద్రుపదమహారాజు; సుఖ+ఆసీనులు+అయి= సుఖంగా కూర్చున్న వాళ్ళయి; ఉన్నన్‌= ఉండగా; పాండవులకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 831 


తాత్సర్యం: “వీరు కుంతీమహాదేవులు” అని తనను, తమ్ములను, తల్లిని తెలియజేయగా - (ద్రుపదుడు - అత్యధిక 
సంతోష రసావేశంలో మైమరచి, చాలాసేపటికి తేరుకుని, ఆనందబాష్పాలతో నిండిన కళ్ళతో 'నా పుణ్యం వలన 
లాక్షాగృహదహనంనుండి మీరు తప్పించుకొన్నారు' అని సంతోషించి, ఆ కథనంతా ధర్మరాజువలన విని, 
ధృతరాష్ట్రదుర్యోధనులను నిందించి, ఇంపైన మాటలతో, ఇష్టమైనసమ్మానాలతో వాళ్ళను పూజించాడు. తరువాత 
ఒకరోజు పుత్రులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో కూడి ద్రుపదుడు సుఖాసీను లై 
ఉన్న పాండవులతో ఇట్టా అన్నాడు. 


క, _ సుత్రామపుత్తు డభిజన । పాత్రుండు, విచిత్ర వీర్యుపాత్తు(డు, శుభ చా 
రిత్రుం డీ విజయు(డు మ । త్పుత్రికి వరు( డయ్యె నెట్టి పుణ్యోదయమో! 240 


ప్రతిపదార్థం: సుత్రామ, పుత్రుడు= ఇంద్రునియొక్క కుమారుడు; అభిజన, పాత్రుండు= వంశానికి తగినవాడు; విచిత్రవీర్యు, 
పౌత్రుండు= విచిత్రవీర్యుని మనుమడు; శుభ, చారిత్రుండు= మంచి నడవడి కలవాడు; ఈ, విజయుండు= ఈ అర్జునుడు; 
మత్‌+పుత్రికి= నా యొక్క కూతురికి; వరుండు+అయ్యెన్‌= భర్త అయ్యాడు; ఎట్టి, పుణ్య+ఉదయమో= ఎంతటి పుణ్యముయొక్క 
అతిశయమో. 


తాత్సర్యం: ఇంద్రునికుమారుడు, జన్మించిన వంశానికి తగినవాడు, విచిత్రవీర్యుని మనుమడు, మంచినడవడి 
కలవాడు అయిన ఈ అర్జునుడు నాకుమార్తెకు భర్త అయ్యాడు. నా భాగ్య మేమన గలను? 


వ. ‘స్వయంవర లబ్ద యయిన యి క్కన్యక నర్జునుండు ధర్మవిధిం బాణిగ్రహణంబు సేయువా? డనిన ద్రుపదునకు 
ధర్మతనయుం డి ట్లనియె; 'నది యె? ట్లేను వివాహం బైన బదంపడి భీమసేనుండు వివాహం బయిన మణి 
యర్హునుండు వివాహం బగుగాక! ముంద రర్జునునకు( బాణిగ్రహణంబు సేయ నె ట్లగు?' ననిన ద్రుపదుండు 
ధర్మతనయున కి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: స్వయంవర, లబ్ద+అయిన= స్వయంవరమునందు పొందబడిన దైన; ఈ+కన్యకన్‌; అర్జునుండు; ధర్మవిధిన్‌= 
ధర్మప్రకారంగా; పాణి[గ్రహణంబు, చేయువా(డు= పెండ్లిచేసికొంటాడు; అనినన్‌= అని అనగా; ద్రుపదునకున్‌= దద్రుపదునితో; 
ధర్మతనయుండు; ఇట్టు+ అనియెన్‌; అది, ఎట్టు= అది ఏ విధంగా!; ఏను= నేను; వివాహంబు+ఐనన్‌= పెళ్ళి చేసుకొంటే; 
పదంపడి= తరువాత; భీమసేనుండు; వివాహంబు+అయిన= వివాహం కాగా; మటీ= అటుపై; అర్జునుండు; వివాహంబు+ 
అగున్‌+కాక; పెండ్డాడతాడు కాని; ముందర= ముందుగా; అర్జ్హునునకున్‌= అర్జునునికి; పాణిగ్రహణంబు= పెండ్లి; చేయన్‌= 
చేయుట; ఎట్టు+అగున్‌= ఏ విధంగా అవుతుంది; అనినన్‌= అని అనగా; (ద్రుపదుండు; ధర్మతనయునకున్‌= ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'స్వయంవరంలో లభించిన ఈ కన్యకను అర్జునుడు ధర్మపద్దతిలో వివాహం చేసికొంటాడు” అని 
(ద్రుపదుడు పల్కగా; ధర్మరాజు ఇట్లా అన్నాడు ' అదెలా వీలవుతుంది? నేను పెళ్లాడిన తర్వాత భీమసేనుడు 
పెళ్ట్ళాడతాడు. తరువాత అర్జునుడు. ముందుగానే అర్జునుడు పెళ్లాడటం ఎట్టా జరుగుతుంది? అనగా ద్రుపదుడు 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “అట్ల యగునేని యిక్కన్య నభిమతముగ । వసుమతీనాథ । నీవ వివాహ మగుము; 
ధర్మమార్గ మెవ్వరికిని దప్ప నగునె?' । యనిన నాతని కనియె ధర్మాత్మజుండు. 242 
ప్రతిపదార్థం: అట్టు+అ= ఆ విధంగానే; అగున్‌=ఏని= అయ్యే పక్షంలో; ఈ+కన్యన్‌= ఈ కన్నెను; వసుమతీనాథ= ఓ 
రాజా; నీవు+అ= నీవే; అభిమతముగన్‌= ఇష్టముగా; వివాహము+అగుము= పెండ్లిచేసుకో; ధర్మ మార్గము= ధర్మమార్గాన్ని; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనను; తప్పన్‌+అగునె= తప్పవచ్చునా; అనినన్‌= అని అనగా; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; అతనికిన్‌, 
అనియెన్‌= ఆ (ద్రుపదునితో ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: 'అట్టయితే ఓ రాజా! నీ ఇష్టప్రకారం ఈ కన్యను నీవే వివాహం చేసికొమ్ము. ధర్మమార్గం ఎవరూ 
తప్పరాదు కదా!” అని ద్రుపదుడు చెప్పగా, ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు. 
వ. 'ఏనకా, దిక్కన్యక నే మేవురము వివాహం బయ్యెద; మస్మన్మాతృ నియోగం బిట్టిద; యది మాకు నలంఘనీయం'” 
బనిన విని విస్మితుం డై ద్రుపదుం డి ట్లనియె. 243 
ప్రతిపదార్థం: ఏను+అ= నేనొక్కడినే; కాదు= కాదు; ఈ+కన్యకన్‌= ఈ కన్నెను; ఏము= మేము; ఏవురము= ఐదుగురం; 
వివాహంబు+అయ్యెదము= పెండ్లి చేసుకొంటాము; అస్మద్‌+మాతృ, నియోగంబు+ఇట్టిది+అ= మాతల్లి ఆజ్ఞ ఇట్టిదై ఉన్నది; 


అది= ఆ ఆజ్ఞ; మాకున్‌= మాకు; అలంఘనీయంబు= దాటరానిది; అనినన్‌= అని తెల్పగా; విని= ఆలకించి; విస్మితుండు+ఐ= 
ఆశ్చర్యపడినవా డై; (ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'నేనే కాదు. ఈ కన్యను మే మైదుగురం వివాహం చేసికొంటాము. ఇదే మా తల్లి ఆజ్ఞ. అది మాకు 
దాటరానిది” అనగా విని ద్రుపదుడు ఆశ్చర్యపడి ఇట్టా అన్నాడు. 
౧M 


క బక్కపురుషునకు భార్యలు । పెక్కం డ్రగు టెందు€ గలదు; పెక్కంద్రకు నా 

లొక్కత యగు టే యుగముల । నెక్కథలను వినియు నెటు(గ మెవ్వరివలనన్‌. 244 
ప్రతిపదార్థం: ఒక్క, పురుషునకున్‌; భార్యలు; పెక్కండ్రు= అనేకులు; అగుట= కావటం; ఎందున్‌= ఎక్కడ; కలదు= 
ఉన్నది; పెక్కండ్రకున్‌= పలువురికి; ఆలు= భార్య, ఒక్కతి+అ= ఒక్కతయే; అగుట= కావటం; ఏయుగములన్‌, ఏ+కథలను, 
ఎవ్వరి వలనన్‌, వినియున్‌, ఎజుంగము= ఏ యుగాలలో, ఏ కథలలో, ఎవరివల్ల వినికూడా తెలియము, 
తాత్సర్యం: ఒక్కమగవానికి పెక్కుమంది భార్య లుండటం ఎక్కడైనా ఉన్నది. కాని పెక్కుమంది మగవాళ్ళకి 
ఒక్కతే భార్యకావటం ఏ యుగాలలోను, ఏ కథలలోను, ఎవ్వరివలనా విని ఎరుగం. 


వ. “నీవు లౌకిక వైదిక ధర్మస్వరూప విదుండవు ధర్మాత్మజుండవు; నీ పలుకులు ధర్మవిరుద్దంబులు నా నోడుదు; మయినను 
లోకంబున నిది యశ్రుతపూర్వంబు; దీని నింక నీవును నేనును గుంతీదేవియును ధృష్టద్యుమ్నుండును విచారించి 


యెల్లి నిశ్చయింతి' మని. 245 


ప్రతిపదార్థం: నీవు; లౌకిక, వైదిక, ధర్మ, స్వరూప, విదుండవు= లోకసంబంధమైన, వేదసంబంధమైన, ధర్వస్వరూపాన్ని 
తెలిసిన వాడవు; ధర్మ+ఆత్మజుండవు= ధర్మదేవతయొక్క కుమారుడవు; నీ పలుకులు; ధర్మ, విరుద్దంబులు= ధర్మానికి 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 833 


వ్యతిరేకమైనవి; నాన్‌= అని అనటానికి; ఓడుదుము= భయపడతాము; అయినను; లోకంబునన్‌= లోకంలో; ఇది, అ(శ్రుత, 
పూర్వంబు= మున్నైన్నడు వినబడనట్టిది; దీనిన్‌= దీన్ని; ఇంక= ఇంకనూ; నీవును= నీవు; నేనును= నేను; కుంతీదేవియును= 
కుంతీదేవి; ధృష్టద్యుమ్నుండును; విచారించి= ఆలోచించి; ఎల్లి= రెపు; నిశ్చయించుదము= నిర్లయిద్దాం; అని. 
తాత్పర్యం: 'నీవు లోక సంబంధమైన, వేదసంబంధమైన ధర్మస్వరూపం తెలిసినవాడవు, ధర్ముని కుమారుడవు. 
నీ మాటలు ధర్మవిరుద్దా లని అనటానికి వెనుకాడుతాము. అయినా ఇది లోకంలో ముం దెన్నడు విననట్టిది. దీనిని 
గురించి నీవు, నేను, కుంతీదేవి, ధృష్టద్యుమ్నుడు మరింత ఆలోచించి రేపు నిర్ల్ణయిద్దాం' అని. 


వ్యాసమహాముని ద్రుపదునియొద్దకు వచ్చుట (సం.1-186-38) 


ఉ. ఈహితకార్యసిద్ధి యిది యెట్లొకొ తా సమకూరు నంచు సం 

దేహము బొంది సోమక యుధిష్టిరు లున్న, దదీయధర్మసం 

దేహనివృత్తిపొంటెం జనుదెంచె. బరాశరసూను. డాత్మతే 

జోహృతసూర్యతేజు. డగుచున్‌ దిశలెల్ల వెలుంగుచుండ(గన్‌. 246 
ప్రతిపదార్థం: ఈహిత, కార్యసిద్ది= కోరుకొన్న కార్యం నెజవేరటం; ఇది; ఎట్టు+ఒకొ= ఇది ఏ విధంగా; తా= తాను; 
సమకూరున్‌= నెజవేరుతుంది; అనుచున్‌; సందేహమున్‌; పొంది; సోమక, యుధిస్టిరులు= (ద్రుపద, ధర్మజులు; ఉన్నన్‌= 
ఉండగా; తదీయ, ధర్మ,సందేహ, నివృత్తిపొంటెన్‌= వాళ్ళయొక్క ధర్మసందేహాన్ని నివారించటంకొరకు; పరాశర, సూనుండు= 
పరాశరుని కుమారు డైన వ్యాసుడు; ఆత్మ, తేజోహృత, సూర్యతేజుండు= తన తేజస్సుచేత _అణచబడిన సూర్యతేజస్సు 
కలవాడు; అగుచున్‌= అవుతూ; దిశలు+ఎల్లన్‌, వెలుంగుచుండంగన్‌= దిక్కులు అన్నీ వెలుగుతూ ఉండగా; చనుదెంచెన్‌= 
వచ్చాడు. 
తాత్సర్యం: కోరుకొన్న కార్యం నెరవేరటం ఎట్టా అని (ద్రుపద ధర్మజులు సందేహపడుతూ ఉండగా, వాళ్ళ ధర్మ 
సందేహాన్ని నివారించటానికై వ్యాసమహాముని - సూర్యతేజస్సును అణచే తన తేజస్సుతో దిక్కులన్నీ వెలుగుతుండగా 
అక్కడికి వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. కొజకు - అనే అర్థంలో నన్నయనా డున్న 'పొంటెన్‌' అనే చతుర్జీవిభక్తిప్రత్యయం ఈనాటి 
తెలుగుభాషలో లేదు. 


వ. ఇట్లు వచ్చిన కృష్ణద్వపాయనునకుం గుంతీదేవియు( బాండవులును బాంచాలుండు నతిభక్తి మైక్కియమ్మహామునిం 
గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యక్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హత 
మధురసత్యసంభాషణామృతరసప్రవాహసందోహంబున నందం బరమానందహృదయులం జేసియున్న 
యమ్మునీంద్రునకు ముకుళతకరకమలుండయి ద్రుపదుం డి ట్లనియె. 247 

ప్రతిపదార్థం: ఇట్టు; వచ్చిన; కృష్ణద్వైపాయనునకున్‌= వ్యాసునికి; కుంతీదేవియున్‌; పాండవులును; పాంచాలుండున్‌= 


(ద్రుపదుడును; అతి=మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; (యొక్కి; ఆ+మహామునిన్‌= ఆమహర్షిని; కాంచన, మణిమయ+ ఉచ్చ+ 
ఆసనంబునన్‌= బంగారుతో, మణులతో చేయబడిన ఎత్తెన ఆసనంమీద; ఉనిచి= కూర్చుండబెట్టి; అర్హ్య, పాద్య+ఆది, 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధులన్‌= అర్హ్యం, పాద్యం మొదలైన పూజాపద్దతులచేత; పూజించి= సేవించి; ఉన్నన్‌= ఉండగా; వారల= వాళ్ల; కుశలంబు= 
క్షేమాన్ని; అడిగి= అడిగి; హిత, మధుర, సత్య, సంభాషణ+అమృత, రస, (ప్రవాహ, సందోహంబునన్‌= మేలు చేయునది, 
మనస్సుకు హాయి కొలుపునది, సత్యమైనది అయిన సంభాషణ మనెడి అమృతరస (ప్రవాహాల సమూహాలచేత; అందటన్‌= 
అందరినీ; పరమ+ఆనంద, హృదయులన్‌= మిక్కిలి ఆనందించిన మనస్సులు కలవాళ్ళనుగా; చేసి= కావించి; ఉన్న= ఉండు; 
ఆ+మునీంద్రునకున్‌= ఆ ముని'శ్రేష్టునికి; ముకుళిత, కర, కమలుండు+అయి= ముడిచిన కమలములవంటి చేతులు కలవాడై; 
(ద్రుపదుండు= (ద్రుపదమహారాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా వచ్చిన వేదవ్యాసునికి కుంతీదేవి, పాండవులు, [ద్రుపదుడు మిక్కిలి భక్తితో నమస్కరించారు. 
బంగారుతో, మణులతో చేసిన ఎత్తైన ఆసనంమీద ఆ మహామునిని కూర్చుండబెట్టారు. అర్హ్యపాద్యాదు లిచ్చి 
పూజించారు. ఆ మహాముని వాళ్ళను కుశల మడిగి, మనస్సుకు హాయి కలిగించే, సత్య సంభాషణ అనే 
అమృతరససమూహంలో అందరు పరమానందహృదయు లయ్యేటట్లు చేశాడు. అప్పుడు (ద్రుపదుడు తనకరకమలాలను 
జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు. 


క తన పలుకు లోక మెల్లను । గొనియాడ(గ దగిన లోకగురు( డీ యమనం 

దను డే మేవురమును నీ | తనుమధ్య వివాహ మయ్యెదము నని పలికెన్‌. 248 
ప్రతిపదార్థం: తన పలుకు= తనమాట; లోకము+ఎల్లను= లోకం అంతా; కొనియాడంగన్‌= మెచ్చుటకు; తగిన= యోగ్యుడైన; 
లోకగురు(డు= లోకానికి ఆచార్యుడు; ఈ, యమనందనుండు= ఈ ధర్మరాజు; ఏము= మేము; ఏవురమును= ఐదుగురమును; 


ఈ, తనుమధ్యన్‌= ఈ సన్నని నడుము కల దానిని - (ద్రౌపదిని; వివాహము= పెండ్లి; అయ్యెదము= చేసుకుంటాము; అని, 
పలికెన్‌. 


తాత్పర్యం: లోకమంతా మెచ్చుకొనదగిన మాట కలవాడు, లోకగురుడు అయిన ఈ ధర్మరాజు 'మే మైదుగురమూ 
ఈ (ద్రౌపదిని వివాహం చేసికొంటాము” అని అన్నాడు. 


క. మీ రెటుంగనట్టి లోకా । చారము గలదయ్య? తొల్లి చన్న మహాత్ముల్‌ 
ధీరమతు లిట్లు సేసిన । వా రెవ్వరు( గలరె యాప్తవచనానుమతిన్‌. 249 


ప్రతిపదార్థం: మీరు; ఎయుంగని అట్టి= తెలియనటువంటి; లోక+ఆచారము కలదయ్య?;= లోకాచారం ఉన్నదా? తొల్లి= 
పూర్వం; చన్న= గతించిన; మహాత్ముల్‌= పెద్దలు; ధీర, మతులు= గొప్పుబుద్ది కలవారు; ఆప్త, వచన+అనుమతిన్‌= పెద్దల 
మాట సమ్మతిచేత; ఇట్టు= ఈ విధంగా; చేసినవారు; ఎవ్వరున్‌= ఎవరైనా; కలరె?= ఉన్నారా! 


తాత్సర్యం: మీకు తెలియని లోకాచారం లేదు. పూర్వం గతించిన మహాత్ములు, ధీరమతులు ఎవరైనా పెద్దల 
సమ్మతితో ఇట్టా చేసినవారు ఉన్నారా? 


క. విమలమతి యన్యులకు విష । యమె ధర్మాధర్మనిర్ణయము సేయగ ది 
వ్యమునీంద్ర । దీని సువిచా । రము సేయుము ధర్మసంకరము గాకుండన్‌. 250 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 835 
ప్రతిపదార్థం: దివ్య, ముని+ఇం(ద్ర=మునీం(ద్రా; విమలమతి= నిర్మలమైన బుద్ది కలవాడా!; ధర్మ+అధర్మ, నిర్లయము= 
ధర్మా ధర్మములను గూర్చిన నిర్ణయం; చేయంగన్‌= చేయటానికి; అన్యులకున్‌= ఇతరులకు; విషయమె= సాధ్యమా?; ధర్మ, 
సంకరము= ఇది ధర్మం, ఇది కాదు అని తెలియని సంకటస్థితి; కాక, ఉండన్‌= ఏర్పడకుండ ఉండేటట్టు; దీనిన్‌= దీన్ని; 
సువిచారము= చక్కని విమర్శ; చేయుము. 


తాత్సర్యం: దివ్యమునీంద్రా! నిర్మలమైన బుద్ది కలవాడా! ధర్మాధర్మనిర్మయం చేయటం ఇతరు లెవ్వరికీ సాధ్యం 
కాదు. ధర్మసంకరం ఏర్పడకుండా మీరే దీనిని ఆలోచించండి. 


విశేషం: ద్రుపదుడు వ్యాసునితో ఇట్టా అనటం ధర్మరాజు ధార్మికతను శంకించి కాదు, చిన్నచూపు చూచీ కాదు, విచిత్రము, 
అసహజము, అ(శ్రుతపూర్వము అయిన ఆచారాన్ని జీర్ణించుకోలేక. ధర్మరాజు ధార్మికతను ముందే మనసారా అంగీకరించాడు 
(ద్రుపదుడు. (చూ.ప.245) కాని ధర్మరాజు చెప్పేది జప ఆడపిల్ల తండ్రి అయినా అన్నివిధాల ఆలోచించి, మనః స్ఫూర్తిగా 
చేయవలసిన పని. అంతేకాదు - ధార్మికదృష్టితో చూస్తే, ఇది సామాన్యమైన విషయం కాదు. లోకధర్మానికి, వ్యక్తి ధర్మానికి 
ఏర్పడిన సంఘర్షణ. అందువలన ఈ విషయంలో సువిచారం చాలా అవసరం. అందుకే ద్రుపదుడు ధర్మజుని ధార్మికతమీద 
ఎంతగౌరవం ఉన్నా త్వరపడి నిర్ణయం తీసికొనక, నీవూ, నేనూ, కుంతీదేవీ, ధృష్టద్యుమ్నుడూ విచారించి రేపు నిర్లయిద్దాం' 
అన్నాడు. ఇంతలో అర్థించకుండానే విజ్ఞానసంపద్విఖ్యాతుడు, సంయమి(ప్రకరసంభావ్యానుభావుడు వేదవ్యాస మహామునీం(ద్రుడు 
వచ్చాడు. [ద్రుపదుడు తన మనస్సును ఊగిసలాడించే అనుమానాన్ని ఆయన ముందుంచాడు. అంతే. 


వ. అనిన నా ద్రుపదునకు( గృష్టద్వైెపాయను సమక్షంబున ధర్మజుం డి ట్లనియె. 251 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ, (ద్రుపదునకున్‌= ఆ (ద్రుపదునికి; కృష్ణద్వెపాయను, సమక్షంబునన్‌= వ్యాసుని ఎదుట; 
ధర్మజుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని అనగా ఆ (ద్రుపదునితో వ్యాసునిఎదుట ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 


చ. నగియును బొంకునందు వచనంబు, నధర్మువునందు( జిత్తముం 
దగులదు నాకు నెన్న్వయడును; ధర్ము వవశ్యము; నట్ల కావునన్‌ 
వగవక మాకు నేవురకు వారిజలోచనం గృష్ట నీందగుం 
దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్చు మొప్ప(గన్‌. 252 


ప్రతిపదార్థం: నగియును= నవ్వులాట కైనా; బొంకునందు= అసత్యమునందు; వచనంబున్‌= మాటా; అధర్మువు నందున్‌= 
అధర్మమునందు; చిత్తమున్‌= మనస్సు; నాకున్‌= నాకు; ఎన్నడును= ఎప్పుడుకానీ; తగులదు= తగులుకోదు; అవశ్యమున్‌= 
తప్పక; ధర్మువు= ధర్మము; అట్టు+అ= అట్టే; కావునన్‌; వగవక= విచారించక; మాకున్‌; ఏవురకున్‌= ఐదుగురకు; వారిజ, 
లోచనన్‌= పద్మముల వంటి కన్నులు కలదానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; ఈన్‌+తగున్‌= ఈయతగును; తగదు+అను= 
ఈయతగదు అనే; నీ, విచారములు= నీ ఆలోచనలు; తక్కి= మాని; ఒప్పుంగన్‌= చక్కగా; వివాహము+ ఒనర్పుము= పెండ్లి 
చేయుము. 


తాత్సర్యం: నవ్వులాటకైనా నా మాట అసత్యంలో, నా మనస్సు అధర్మంలో ఎన్నడూ తగులుకొనదు. ధర్మం ఆ 
విధంగానే ఉన్నది. అందువలన పద్మాలవంటి కన్నులు కల ద్రౌపదిని ఇవ్వదగును, ఇవ్వకూడదు” అని ఆలోచించడం 
మానుకొని, బాధపడకుండా, మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించుము. 


836 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియుందొల్లి గౌతమి యయిన జటిల యను బుషికూంతురు తపప్రభావంబున నేడ్వురు బుషులకు నొక్కతియ 
భార్య యయ్యె ననియును, దాక్షాయణి యను మునికన్యక యేకనామంబున. బ్రచేతను లనంబర(గిన పదుండ్రకు 
నొక్శతియ భార్యయయ్యె ననియును గథల వినంబడు; మణి యట్లుం గాక. 253 

ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; తొల్లి= పూర్వం, గౌతమి+అయిన= గౌతముని వంశంలో పుట్టిన దైన; జటిల; అను; 

బుషి కూంతురు= బుషి కుమార్తె; తపస్‌+(ప్రభావంబునన్‌= తపస్సు యొక్క (ప్రభావంచేత; ఏడ్వురు= ఏడుగురు; బుషులకున్‌; 
ఒక్కతియ= ఒక్కతె; భార్య, అయ్యెన్‌= భార్య అయింది; అనియును; దాక్షాయణి, అను= దాక్షాయణి అనే; మునికన్యక= 
మునికన్య; ఏక, నామంబునన్‌= ఒకే పేరున; ప్రచేతసులు; అనన్‌= అనగా; పరంగిన= ఒప్పిన; పదుం[డ్రకున్‌= పదిమందికి; 


ఒక్కతియ= ఒక్కతె; భార్య= భార్య; అయ్యెన్‌+అనియును= భార్య అయింది అనికూడా; కథలన్‌= కథలలో; వినంబడున్‌= 
వినబడుతూ ఉంది; మణీ; అట్టున్‌+కాక= ఇక ఆ విధంగానే కాక. 


తాత్సర్యం: అంతేగాక పూర్వం గౌతమునివంశంలో పుట్టిన జటిల అనే బుషికూతురు తన తపఃప్రభావం చేత 
ఏడుగురు బుషులకు ఒక్కతే భార్య అయిం వనీ, దాక్షాయణి అనే మునికన్యక ఒకే పేరుతో ప్రచేతసు లనబడే 
పదిమందికీ భార్య అయిం దనీ కథలలో వినబడుతూ ఉన్నది. అంతేకాక ఇంకా. 


విశేషం: 'గౌతమి యయిన జటిల యను బుషి కూతురు” అనే దానికి బదులు 'గౌతముం డయిన జటిలుం డను బుషి 
కూతురు” అని కొన్ని ప్రతులలో పాఠాంతరం ఉన్నది. 


ఆ. 'గురులలోన( బరమగురువు దల్లియ; యట్టి । తల్లి వచనమును, విధాత్భకృతము 

నన్యథాకరింప నలవియే? యనిన నం । దొటికు నిట్టు లనియె ద్రుపదవిభుండు. 254 
ప్రతిపదార్థం: గురులలోనన్‌= గురువులలో; తల్లి+అ= తల్లియే; పరమ, గురువు= శ్రేష్టమైన గురువు; అట్టి= అటువంటి; 
తల్లి, వచనమును= తల్లిమాటను; విధాతృ, కృతమున్‌= (బ్రహ్మదేవునిచేత చేయబడినదానిని; అన్యథాకరింపన్‌= వేరుగా 
చేయటం; అలవియే= సాధ్యమా?; అనినన్‌; (ద్రుపద విభుండు= ద్రుపదరాజు; అందొణకున్‌= అందరికి; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: గురువులలో తల్లి ఉత్తమగురువు. అటువంటి తల్లిమాటను, (బ్రహ్మ చేసిన పనిని మార్పుచేయటం 
సాధ్యమా? అని ధర్మజుడు పల్కగా, అందరితో ద్రుపదరాజు ఇట్టా అన్నాడు. 


విశేషం: యువకుడైన ధర్మరాజు - వయోవృద్దు, జ్ఞానవృద్దు, మహాతపస్వి, అన్నింటిని మించి తమ శ్రేయోభిలాషి అయిన 
వ్యాసుని ముందు తన మాటను తాను సమర్థించుకొన్నాడు. తాను చెప్పిన దానికి కొన్ని ఉదాహరణలుకూడా చూపాడు. 
వ. 'ధర్మసూక్ష్మత నిర్ణయింప మన కశక్యంబు; త్రిలోకవంద్యుండు త్రికాలప్రవర్తనవిజ్ఞాననిధి యీ కృష్ణద్వైపాయ 
నుండు విచారించి యెద్ది యాన తిచ్చె నదియ యిప్పడు కర్తవ్యం' బనిన విని యమ్మునివరుండు ద్రుపదున 
కి ట్లనియె. 255 


ప్రతిపదార్థం: ధర్మ, సూక్ష్మత= ధర్మంలోని రహస్యాన్ని; నిర్లయింపన్‌= నిర్ణయించడానికి; మనకున్‌; అశక్యంబు= అసాధ్యం; 
తిలోక, వందుఃండు= మూడులోకాలచే నమస్శరింప తగినవాడు; త్రికాల, ప్రవర్తన, విజ్ఞాన నిధి= మూడులోకాలలో వవరిలే 
8 Ss గ్రా 8 (ప్రవర్త ర్జా (బ్రవర్తిల 


ఆదిపర్వము - సస్తమాశ్వాసను 837 
విజ్ఞానానికి నిధి అయినవాడు; ఈ, కృష్ణద్వెపాయనుండు= ఈ వేదవ్యాసుడే; విచారించి= ఆలోచించి; ఎద్ది= ఏది; ఆనతి+ఇచ్చెన్‌= 


ఆజ్ఞాపిస్తాడో; అదియ= అదే; ఇప్పుడు= ఇపుడు; కర్తవ్యంబు= చేయదగినది; అనినన్‌= అని అనగా; విని; ఆ+మునివరుండు= 
ఆ మునిశ్రేషుడు - వ్యాసుడు; (ద్రుపదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించటం మనకు సాధ్యం కాదు. ముల్లోకాలచే నమస్కరింప దగినవాడు, 

మూడులోకాల్లో (ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయిన ఈ వేదవ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే, అదే ఇప్పుడు 
op] ఆవ =a Gy 

చేయదగింది' అని పల్కగా విని, ఆ మునిశ్రేష్టుడు ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: సంశయ(గస్తుడైన [ద్రుపదుడు ఒకవైపు, నిశ్చితధర్మబుద్ది అయిన ధర్మరాజు మరొకవైపు తమతమ వాదాలను 
పేర్కొన్న తరువాత, (ద్రుపదుడు నిర్లయాధికారాన్ని వ్యాసమహామునికి అప్పగించాడు. ఇక వ్యాసుడు చెప్పిందే ధర్మం,తీర్పు. 


సీ. 'ధర్మతత్తజ్ఞు( డీ ధర్మతనూజుండు । ధర్మమార్గం బేల తప్పంబలుకు? 
దేవతామూర్తి యిద్దేవి మాధవి యేల । తా నెటుంగక యనృతంబు పలుకు? 
వీరల పలుకులు వేల్పుల మతమును । నొక్కండ కావున నొండు దక్కి 
యీ యేవురకు( గూంతు నిచ్చి వివాహంబు€ । గావింపు; మటీ దీని కల తెజంగు. 


ఆ. వినగ నిష్టమేని విను 'మని ద్రుపదు చే; యూంది యింటిలోని కొనర నరిగి. 
తాను నతండు నేకతమ యుండి, వాని కం | తయును జెప్ప(దొడ(గె ధర్మవిదుండు. 256 


ప్రతిపదార్థం: ధర్మ, తత్తజ్ఞ(డు= ధర్మతత్త్యమును తెలిసినవాడు; ఈ, ధర్మతనూజుండు= ఈ ధర్మరాజు; ఏల=ఎందుకు; 
ధర్మమార్గంబు; తప్పన్‌= తప్పునట్టుగా; పలుకున్‌= మాటాడుతాడు; దేవతా, మూర్తి= దేవతామూర్తి అయిన; మాధవి= కుంతి; 
ఏల= ఎందుకు; తాన్‌= తాను; ఎజుంగక= తెలియక; అనృతంబు= అసత్యం; పలుకున్‌= మాట్లాడుతుంది; వీరల, పలుకులు; 
వేల్పుల, మతమునన్‌= దేవతల అభిప్రాయం కూడ; ఒక్కండు+అ= ఒకటే; కావునన్‌; ఒండు= ఇతర విచారము; తక్కి= 
మాని; ఈ, ఏవురకున్‌= ఈ ఐదుగురుకి; కూతున్‌+ఇచ్చి; వివాహంబున్‌, కావింపు= పెండ్లి చేయవలసింది; మజి= ఇక; దీని= 
దీనియొక్క; కలతెణంగు= యథార్థము; వినంగన్‌= వినటానికి; ఇష్టము+ఏని= ఇష్టమైతే; వినుము+అని= విను అని; ద్రుపదు, 
చేయి= ద్రుపదునియొక్క చేతిని; ఊంది= పట్టుకొని; ఇంటిలోనికి; ఒనరన్‌= ఒప్పుగా; అరిగి= వెళ్ళి; తానున్‌= తాను 
(వ్యాసుడు); అత(డున్‌= అతడు అనగా (ద్రుపదుడు; ఏకతము+అ= ఒంటరిగా; ఉండి; వానికిన్‌, అంతయును= ఆ 
(ద్రుపదునికి అంతా; ధర్మవిదుండు= ధర్మము నెటింగిన వ్యాసుడు; చెప్పన్‌+తొడగాౌన్‌= చెప్పటానికి (ప్రారంభించాడు. 


తాత్పర్యం: “ఈ ధర్మరాజు ధర్మతత్త్యం తెలిసినవాడు. ధర్మమార్గం తప్పి ఎందుకు మాట్లాడుతాడు? దేవతామూర్తి 
అయిన ఈ కుంతీదేవి తెలియక ఎందుకు అసత్యం పలుకుతుంది? వీళ్ళమాటలు, దేవతల అభిప్రాయం ఒక్కటే. 
అందువలన వేరే ఆలోచన మాని, ఈ ఐదుగురికి నీ కుమార్తె నిచ్చి వివాహం చెయ్యి. దీని యథార్థస్థితి వినటం 
నీ కిష్టమైతే వినుము” అని (ద్రుపదుని చేయి పట్టుకొని ఇంటిలోపలికి పిలిచికొని వెళ్ళి, ధర్మం” తెలిసిన వ్యాసుడు 
ఏకాంతంగా అతనికి విషయమంతా చెప్పు నారంభించాడు. 


విశేషం: కుంతీధర్మజుల అభిప్రాయాలూ, దేవతల అభిప్రాయాలూ ఒకటే అని వేదవ్యాసుడు చెప్పాడు. లౌకికు లైన వీళ్ళు 
మాటలలో దేవతల సంకల్పాలు ఎట్లా ప్రతిఫలిస్తున్నాయో వివరించటమే వ్యాసుడు చేయవలసిన పని. అది దేవరహస్యం. 


838 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందువలననే ఆ ఏకాంతసంభాషణ, ఆ దివ్యదృష్టిప్రసాదం. వీటి అవసరం లేకుండానే విషయాన్ని (గ్రహించిన దార్శనికుడు 
ధర్మజుడు. (ప్రత్యక్ష ప్రమాణంతో అనుమానం తీర్చుకొన్నవాడు ద్రుపదుడు. మాధవి= కుంతి; యదువంశంలో మధుడనేవాడు 
ఒక ప్రసిద్దుడు. అతని వంశంలో జన్మించింది కనుక కుంతికి మాధవి అనే పేరు వచ్చింది. 


ద్రుపదునకు వేదవ్యాసుండు ఇంద్రసేనయను పతివ్రతకథ సెప్పుట (సం.1-100-60) 


వ. ఇది తొల్లి నాలాయని యైన యింద్రసేన యనంబరంగిన పరమ పతివ్రత; మౌద్దల్యుం డను మహామునికి భార్య 
యయి, కర్మవశంబున నమ్మునిం గుష్టవ్యాధిబాధితత్వగస్టిభూతకష్టశరీరు వయోనవృద్దు వలిపలితధరు 
దుర్గంధవదను దుఖుజీవు నతికోపను విశీర్యమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి తదుచ్చిష్టంబు కుడుచుచున్న 
నొక్కనాండు. 257 


ప్రతిపదార్థం: ఇది= ఈమె; తొల్లి= పూర్వం; నాలాయని+ఐన; నలునికుమార్తెఐన; ఇంద్రసేన; అనన్‌= అనుపేరుతో; పరం 
గిన= ఒప్పిన; పరమ, పతివత= మహా పతివ్రత; మౌద్గల్యుండు+అను; మహా, మునికి; భార్య; అయి; కర్మవశంబునన్‌= 
చేసినకర్మ కారణంగా; కుష్ట్ర వ్యాధి, బాధిత, త్వక్‌+అస్థి భూత, కష్ట, శరీరున్‌= కుష్టరోగంచేత బాధింపబడిన దై చర్మం 
ఎముకలు మాత్రమే అయి బాధతో కూడిన శరీరం కలవాడిని; వయోవృద్దున్‌= వయస్సుచేత వృద్దుడైనవాడిని; వలి, 
పలితధరున్‌= కడుపుమీద ముడుతలు కల వాడిని, నెజసిన వెండ్రుకలను ధరించినవాడిని; దుర్గంధ, వదనున్‌= చెడువాసనతో 
కూడుకొన్న ముఖం కలవాడిని; దుఃఖజీవున్‌= దుఃఖంతో జీవించేవాడిని; అతి, కోపనున్‌= మిక్కిలి కోపం కలవాడిని; 
విశీర్యమాణ, నఖ, త్వచున్‌= ఊడిపోతున్న గోళ్ళు, చర్మం కలవాడిని; ఆ+మునిన్‌= అగు ఆ మునిని; పరమ, భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; ఆరాధించి= సేవించి; తత్‌+ ఉచ్చిష్టంబు= అతని ఎంగిలి-అనగా అతడు తినగా మిగిలింది; కుడుచుచున్‌= తింటూ; 
ఉన్నన్‌= ఉండగా; ఒక్కనాండు= ఒకరోజు. 


తాత్పర్యం: ఈమె పూర్వం నలుని కుమార్తెఐన ఇంద్రసేన అనే పరమపతి[వ్రత. ఈమె మౌద్గల్యుడు అనే 
మహామునికి భార్య అయింది. అతడు ముసలివాడు; కుష్టరోగ పీడితుడై చర్మం ఎముకలు మాత్రమే మిగిలినవాడు. 
బాధతో కూడిన శరీరం కలవాడు. కడుపుమీద చర్మపుముడుతలు కలవాడు, నెరసిన వెండ్రుకలు ఉన్నవాడు. 
దుర్వాసనతో కూడినముఖం కలవాడు. దుఃఖంతో జీవించేవాడు, మిక్కిలికోపం కలవాడు, ఊడిపోతున్న గోలు 
చర్మం కలవాడు, అటువంటి ఆ మునిని ఆమె కర్మవశంతో, పరమభక్తితో సేవించింది. ఒకనాడు అతడు తిని 
విడిచినయెంగిలిఅన్నం తింటూ ఉండగా-ఒకరోజు 


విశేషం: ఈ నాలాయన్యుపాఖ్యానం భండార్కర్‌ (ప్రతి, నీలకంఠప్రతి, వావిళ్ల (ప్రతి మొదలైన సంస్కృతభారతప్రతులలో 
మూల(గంథ భాగంలో లేదు. నీలకంఠీయవ్యాఖ్యలో మాత్రం దీనిప్రశంస ఉన్నది. అందులో దీనికి 'నారాయణ్యుపాఖ్యానం' 
అనే పేరు కనిపిస్తున్నది. 
తే. కుడుచునెడ వాని పెనువ్రేలు కూటిలోన(। దునిసి పడియున్న వ్రేల్‌ వుచ్చి తోయజాక్షి 

యేవగింపక యుచ్చిష్ట మిష్టలీలం । దగిలి కుడుచుచున్నంత నత్తరుణిం జూచి. 258 


ప్రతిపదార్థం: కుడుచు, ఎడన్‌= తినునప్పుడు; వాని= ఆ మునియొక్క; పెను, (్రేలు= పెద్దత్రేలు; కూటిలోన్‌= అన్నములో; 
తునిసి= తునిగి; పడి, ఉన్నన్‌= పడిఉండగా; తోయజాక్షి= నీటినుండి పుట్టిన కమలాలవంటి కన్నులు కల ఆ ఇంద్రసేన; 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 839 


(వ్రేల్‌= గ్రేలిని; పుచ్చి= తీసివేసి; ఏవగింపక= అసహ్యపడకుండ; ఉచ్చిష్టము= ఎంగిలి అన్నాన్ని; ఇష్ట, లీలన్‌= ఇష్టమైన పద్దతిగా, 
సంతోషంగా; తగిలి= ఆసక్తితో; కుడుచుచున్‌= తినుచు; ఉన్నంతన్‌= ఉన్నప్పుడు; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; చూచి. 


తాత్పర్యం: తింటూ ఉండగా, అతని బొటనవేలు తునిగి అన్నంలో పడి ఉండటం చూచి, పద్మాలవంటి కన్నులు 
కల ఆ ఇంద్రసేన ఆ వ్రేలిని తీసివేసి, అసహ్యపడక ఆ ఎంగిలి అన్నాన్ని మిక్కిలి ప్రీతితో తినసాగింది. అప్పు 
డామెను చూచి. 


వ. దానిదయిన పతిభక్తి గుణంబునకు మెచ్చి మౌద్దల్యుండు ప్రసన్నుం డయి 'నీ కెద్ది యిష్టంబు వేండు మిచ్చెద' ననిన నది 
యి ట్లనియె; 'మునీంద్రా! నాకుం గామోపభోగేచ్చ పెద్ద గలదు; నీవునుం దపశ్శక్తి. గామరూప ధరుండ వయి యీ 
బీభత్సంబగు రూపం బుడిగి, మనోహరం బయిన రూపంబునం బంచధా విభక్తుండవయి నన్ను రమియించి 
కామభోగంబులం దనుపు' మనిన దాని కిష్టంబైనవిధంబున నేను దేహంబులు దాల్చి మర దేవలోకంబులయందు 
బ్రహ్మర్షిదేవర్షిపూజితుం డై సూర్యరథం బెక్కి చని యాకాశగంగాజలంబుల నాఫ్లుతదేహుం డయి శీతాంశునంశు 
జాలంబుల వసియించి మేరుకైలాసంబులయందు. గ్రీడించుచు ననేకస్థానంబుల ననేక సహస్రవర్షంబులు 
నాలాయని యైన యింద్రసేన నుపభోగించి తృప్తుం డై, మౌద్దల్యుండు దాని విడిచి ఘోరతపంబు సేసి బ్రహ్మమయుం 
డై బ్రహ్మలోకంబునకు( జనిన; నది కామభోగములందు( దనియక కాలవశంబున శరీరము విడిచి కాశిరా జను 
రాజర్షికిం బుట్టి పెరుగుచుం గన్యాత్వమునం బెద్దకాలం బుండి తన దౌర్జాగ్యమునకు నిర్వేదించి, పతిం గోరి పశుపతి 
నుద్దేశించి యుగ్రతపంబు సేయుచున్నంత. 259 


ప్రతిపదార్థం: దానిది+అయిన= ఆమెకు సంబంధించినదైన; పతిభక్తి, గుణంబునకున్‌= పతిభక్తి గుణానికి; మెచ్చి= 
కొనియాడి; మౌద్గల్యుండు; ప్రసన్నుండు+అయి= దయతలచినవా డై; నీకున్‌; ఎద్ది, ఇష్టంబో= ఏది ఇష్టమో; వేడుము= కోరుకో; 
ఇచ్చెదన్‌= ఇస్తాను; అనినన్‌= అని అనగా; అది; ఇట్లు+అనియెన్‌; ముని+ఇం(ద్ర= మునిశ్రేష్టా; నాకున్‌= నాకు; కామ+ఉపభోగ+ 
ఇచ్చ= కామాన్ని అనునభవించటంలో కోరిక; పెద్ద, కలదు= మిక్కిలి ఉన్నది; నీవునున్‌= నీవుకూడా; తపఃస్‌+శక్తిన్‌, కామరూప, 
ధరుండవు+అయి= ఇష్టమైన రూపాన్ని ధరించినవాడవై; ఈ, బీభత్సంబు+అగు= ఈ అసహ్యమైన; రూపంబు= రూపాన్ని; 
ఉడిగి= మాని; మనోహరంబు+అయిన, రూపంబునన్‌= అందమైన రూపంలో; పంచధా, విభక్తుండవు+అయి= ఐదు విధాలుగా 
విభాగం పొందిన వాడవై; నన్నున్‌; రమియించి; కామ భోగంబులన్‌; తనుపుము= తృప్తిపాందింపుము; అనినన్‌= అనిఅనగా; 
ఆ+ముని; దానికిన్‌, ఇష్టంబు+ఐన= ఆమెకు ఇష్టమైన; విధంబునన్‌= విధంగా; ఏను= ఐదు; దేహంబులు= శరీరాలు; తాల్చి= 
ధరించి; మర్త్య, దేవ, లోకంబుల, అందున్‌= మనుష్యలోకంలో; దేవలోకంలో; (బ్రహ్మర్షి దేవర్షి పూజితుండు+ఐ= బ్రహ్మర్హులచేత, 
దేవర్షులచేత పూజింపబడినవాడై; సూర్య, రథంబు+ఎక్కి= సూర్యుని రథంఎక్కి; చని= వెళ్ళి; ఆకాశ, గంగా, జలంబులన్‌= 
ఆకాశగంగలోని నీళ్లతో; ఆప్పుతదేహుండు+అయి= తడిసిన శరీరం కలిగినవాడయి అంటే స్నానం చేసినవాడయి; శీత+అంశున్‌+ 
అంశు, జాలంబుల= చల్లని కిరణాల గల చంద్రుని కిరణ సమూహాలలో; వసియించి= నివసించి; మేరు, కైలాసంబుల, 
అందున్‌= మేరువులో, కైలాసంలో; [క్రీడించుచున్‌= (క్రీడిస్తూ; అనేక, స్టానంబులన్‌= అనేక ప్రదేశాలలో; అనేక, సహస్ర, 
వర్షంబులు= ఎన్నో, వేల సంవత్సరాలు; నాలాయని, ఐన ఇంద్రసేనన్‌= నాలాయని అగు ఇంద్రసేనను; ఉపభోగించి= 
అనుభవించి; తృప్తుండు+ఐ= తృప్తి పొందినవా డై; మౌద్గల్యుండు, దాని; విడిచి= ఆమెను వదలి; ఘోర, తపంబు; చేసి= 
కఠోర తపస్సు గావించి; బ్రహ్మమయుండు+ఐ= (బ్రహ్మత్యాన్ని పొందినవాడై; బ్రహ్మ లోకంబునకున్‌; చనినన్‌= వెళ్ళగా; అది= 
ఇంద్రసేన; కామభోగంబులన్‌= ఇష్టభోగాలతో; తనియక= తృప్తిపొందక; కాలవశంబునన్‌= కాలవశాన; శరీరంబు= దేహము; 


840 శ్రీమదాంధ్ర మహాభారతము 


విడిచి; కాశిరాజు+అను; రాజ+బుుషికిన్‌= రాజర్షికి; పుట్టి; పెరుగుచున్‌= పెరుగుతూ; కన్యాత్వమునన్‌= కన్యగానే; పెద్దకాలంబు= 
చాలాకాలం; ఉండి; తన, దౌర్భాగ్యంబునకున్‌= తన యొక్క దురదృష్టానికి; నిర్వేదించి= నిరాశచెంది; పతిన్‌= భర్తను; కోరి; 
పశుపతిని, ఉద్దేశించి= శివుని గూర్చి; ఉగ్ర, తపంబు= భయంకరమైన తపస్సు; చేయుచున్‌+ఉన్నంతన్‌= చేస్తూఉండగా. 


తాత్సర్యం: ఆమెపతిభక్తి గుణానికి మెచ్చి మౌద్గల్యుడు దయతో నీ కేది ఇష్టమో కోరుకో. ఇస్తాను" అన్నాడు. ఆమె 
'మునీంద్రా! నాకు కామాన్ని అనుభవించాలన్న కోరిక మిక్కిలిగా ఉన్నది. నీవు తపశ్శక్తితో కోరిన రూపాన్ని ధరించి, 
ఈ అసహ్యమైన రూపాన్ని వదలి, మనోహరమైన రూపంతో ఐదు విభాగాలుగా విభాగం పొంది నాతో రమించు. 
కామభోగాలతో నన్ను తృప్తి పరచుము” అని కోరగా ఆ మహాముని ఆమెకు ఇష్టమైన విధంగా ఐదు దేహాలు 
ధరించాడు. మానవలోకంలో, దేవలోకంలో (బ్రహ్మర్షులు, దేవర్షులు తనను పూజించగా, సూర్యరథాన్ని ఎక్కి, 
ఆకాశగంగలో స్నానం చేసి, చంద్రునికిరణసమూహంలో నివసించి, మేరుకైలాసపర్వతాలలో క్రీడిస్తూ ఎన్నో చోట్ల 
వేల సంవత్సరాలు నాలాయని అయిన ఇంద్రసేనను అనుభవించి తృప్రిపడ్డాడు. తరువాత ఆమెను విడిచి, గొప్పతపస్సు 
చేసి బ్రహ్మత్వాన్ని పొంది, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కాని ఆమె ఆ కామభోగాలతో తృప్తిపడక కాలవశాన శరీరం 
వదలి, కాశిరాజు అనే రాజర్డికి పుత్రికగా జన్మించింది. కన్యగానే చాలాకాలం ఉండి, తనదౌర్భాగ్యానికి బాధపడి, 
భర్తకొరకు శివుణ్ణిగూర్చి భయంకరమైన తపస్సుచేస్తుండగా. 


తే. దానికడకు( బ్రత్యేకంబ ధర్మవాయు । వాసవాశ్వినుల్‌ ప్రీతు లై వచ్చి దాని 

నాత్మ దేహాంశజులకు దేహాంతరమున( । బత్నిగా గోరి రధికసౌభాగ్యయుిక్తి. 260 
ప్రతిపదార్థం: దాని, కడకున్‌= దానిదగ్గరకు; ప్రత్యేకంబు+అ= వేరువేరుగా; ధర్మ, వాయు, వాసవ+ఆశ్వినుల్‌= యముడును, 
వాయువును, ఇం(ద్రుడును, అశ్వినీదేవతలును; ప్రీతులు+ఐ= సంతోషంపొందినవాళ్ళయి; వచ్చి; దానిన్‌= ఆమెను; ఆత్మ, 
దేహ+అంశజులకున్‌= తమదేహాలయొక్క అంశాలవలన పుట్టినవాళ్ళకు; దేహాంతరమునన్‌= మరొకజన్మలో; అధిక, సౌభాగ్య, 
యుక్తిన్‌= ఎక్కువ అందముయొక్క పొందికచేత; పత్నిన్‌+కాన్‌= భార్య అయ్యేటట్టు; కోరిరి= కోరారు. 
తాత్సర్యం: ఆమెదగ్గరకు యముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు సంతోషంతో వేర్వేరుగా వచ్చి, 
జన్మాంతరంలో తమ తమఅంశలతో పుట్టినవాళ్ళకు అధికసౌందర్యంతో ఆమె భార్య కావా లని కోరారు. 


వ. అదియును గొండొకకాలంబు జలానిలాహార యై, కొండొకకాలంబు నిరాహార యై, కొండొకకాలం బేకపాదంబున 
నిల్చి, కొండొకకాలంబు పంచాగ్నిమధ్యంబున నుండి యత్యుగ్రతపంబు సేసిన నీశ్వరుండు ప్రసన్నుం డయి వరంబు 
వేడు మనిన, నక్కన్యక 'నాకు బతిదానంబు( బ్రసాదింపు' మని యర్థిత్వంబున నేనుమాలులు వే(డినం గరుణించి 
యీశ్వరుండు 'నీకు దేహాంతరంబున నేవురుపతు లగుదు' రనిన నది యి ట్లనియె. 261 

ప్రతిపదార్థం: అదియును= ఆ ఇంద్రసేనయు; కొండొకకాలంబు= కాంతకాలం; జల+అనిల+ఆహార+ఐ= నీటిని, గాలిని, 

ఆహారంగా కలదై; కొండొకకాలంబు= కాంతకాలం; నిరాహార+ఐ= ఆహారం లేనిదై; కొండొకకాలంబు= కాంతకాలం; ఏక, 
పాదంబునన్‌= ఒకే పాదంతో; నిల్చి; కొండొకకాలంబు; పంచ+అగ్ని, మధ్యంబునన్‌= అయిదు అగ్నులనడుమ; ఉండి; 


అతి+ఉ(గ్ర, తపంబు= మిక్కిలి భయంకరమైన తపస్సు; చేసినన్‌= చేయగా; ఈశ్వరుండు= పరమేశ్వరుడు; ప్రసన్నుండు+అయి= 
ప్రత్యక్ష మైనవాడై; వరంబు= వరం; వేడుము+అనినన్‌= కోరుకో అనగా; ఆ+కన్యక; నాకున్‌; పతిదానంబు= పతిదానాన్ని; 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 841 


ప్రసాదింపుము+అని= ఇమ్ము అని; అర్థిత్వంబునన్‌= కోరికచేత; ఏను, మాణులు= ఐదుసార్గు; వేండినన్‌= ప్రార్థింపగా; 
కరుణించి= దయ తలచి; ఈశ్వరుండు; నీకున్‌, దేహ+అంతరంబునన్‌= నీకు మరొకదేహమునందు - అనగా మరుసటిజన్మలో; 
ఏవురు= ఐదుగురు; పతులు= భర్తలు; అగుదురు= అవుతారు; అనినన్‌= అనగా; అది= ఆమె; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: తరువాత ఆమె కొంతకాలం నీరు, గాలి ఆహారంగా, కొంతకాలం ఆహారమే లేకుండా, కొంతకాలం 
ఒకేపాదంమీద నిల్చి, కొంతకాలం ఐదుఅగ్నులమధ్యలో ఉండి, మహాభయంకరమైన తపస్సు చేసింది. ఈశ్వరుడు 
ప్రత్యక్షమై వరం కోరు కొ మ్మనగా, ఆ కన్యక 'నాకు పతిదానం ఇ' మ్మని ప్రబలమైన కోరికతో ఐదుసార్లు 
అడిగింది. ఈశ్వరుడు కరుణించి 'నీకు మరొకజన్మలో ఐదుగురు భర్తలౌతా' రని అనగా - ఆమె ఇట్టా అన్నది. 


ఆ. సతికి నొక్కరుండ పతిగాక యెందును । బతులు పలువు రవుట కతల. గలదె? 

లోకనాథ! యిట్టి లోకవిరుద్దంపు | వరము వడయ నమరవరద! యొల్ల. 262 
ప్రతిపదార్థం: సతికిన్‌= స్త్రీకి ఒక్కరుండు+అ= ఒక్కడే; పతి= భర్త; కాక; ఎందును= ఎచ్చటనైన; పతులు= భర్తలు; 
పలువురు= అనేకులు; అవుట= కావటం; కతలన్‌= కథలందు; కలదె= ఉన్నదా? లోకనాథ!= లోకాలకు ప్రభువైనవాడా; అమర, 


వరద= దేవతలకు వరము లిచ్చేవాడా! ఓ పరమేశ్వరా; ఇట్టి; లోకవిరుద్దంపు= లోకానికి విరుద్దమైన; వరము= కోరిక; పడయన్‌= 
పొందటానికి; ఒల్లన్‌= ఇష్టపడను. 
౧ యు 


వ. అనిన దానికి రుద్రుం డి ట్లనియె. 263 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; దానికిన్‌= ఆ ఇంద్రసేనకు; రుద్రుండు= శివుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: అనగా ఆమెతో ఈశ్వరుడు ఈ విధంగా అన్నాడు. 


క. నావచనంబున నీ క। య్యేవురు పతులందు ధర్ము వెడపకయుండుం 
గావున నిట్టి వరం బిం । దీవరదళనేత్ర! యిచ్చితిని దయతోన్‌. 264 


ప్రతిపదార్థం: నా, వచనంబునన్‌= నా మాటచేత; నీకున్‌; ఆ+ఏవురు, పతులందున్‌= ఆ ఐదుగురు భర్తలందును; 
ధర్మువు= ధర్మం; ఎడపక= తొలగక; ఉండున్‌= ఉంటుంది; కావునన్‌; ఇందీవర, దళ, నేత్ర= నల్లకలువరేకులవంటి కన్నులు 
కలదానా!; ఇట్టి వరంబున్‌; దయతోడన్‌; ఇచ్చితిని. 


తాత్సర్యం: నల్లకలువరేకులవంటి కన్నులు కల ఓ కన్యకా! నా మాటవలన నీకు ఆ ఐదుగురుభర్తలలో ధర్మం 
తప్పకుండ ఉంటుంది. అందువల్లనే దయతో నేను నీ కీ వర మిచ్చాను. 


వ, 'అనిన నది యట్లేని నయ్యేవురుపతులయందును బ్రత్యేకసంగమంబునను నాకు గౌమారంబును బతిశుశ్రూషా 
సిద్దియు. గామభోగేచ్చయు సౌభాగ్యంబునుం బ్రసాదింప వలయు” ననిన రుద్రుండు దాని కోరిన వరంబు లెల్ల 
నిచ్చి, గంగాతీరంబున నున్న యింద్రు నాయొద్దకుం దోడ్కొని ర మ్మని పంచిన వల్లె యని. 265 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌, = అని అనగా; అది= ఆమె; అట్టు+ఏని= అట్టయినచో; ఆ ఏవురు= ఐదుగురు; పతుల, 
అందును= భర్తలందును; (ప్రత్యేక, సంగమంబునను= ఒక్కొక్కరితోడి కలయికయందును; నాకున్‌= నాకు; కౌమారంబునున్‌= 
కన్యాత్వమును; పతి, శుశ్రూషా, సిద్దియున్‌= పతిసేవాభాగ్యము; కామ, భోగ+ఇచ్చయు= కామాన్ని అనుభవించేకోరి క; 
సౌభాగ్యంబునున్‌= ముత్తెదువతనము; (ప్రసాదింపవలయున్‌= అను[గ్రహింపవలయును; అనినన్‌= అని అనగా; రుద్రుండు= 
శివుడు; దాని, కోరిన, వరంబులు+ఎల్లన్‌= ఆమె (యొక్క) కోరిన వరాలన్నింటిని; ఇచ్చి, గంగా, తీరంబునన్‌; ఉన్న; 
ఇంద్రున్‌= ఇంద్రుణ్ణి; నా+ఒద్దకున్‌; తోడ్కొని; రమ్ము+అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లై అని= సరే అని. 


తాత్పర్యం: అని పల్కగా ఆమె 'అట్లైతే, ఆ అయిదుగురు భర్తలలో ఒక్కొక్కరితో కలయిక ఉన్నప్పటికి నాకు 
కన్యాత్వం, పతిసేవాభాగ్యం, కామాన్ని అనుభవించా లనే కోరిక, ముత్తెదువతనం అనుగ్రహించ వలసిం'దని కోరగా, 
శివుడు ఆమె కోరినవరాలన్నీ ఇచ్చి, గంగాతీరంలో ఉన్న ఇంద్రుడిని నాదగ్గరికి తోడ్కొని రమ్మని పంపాడు. ఆమె 
సరే అని. 


క. _ దక్షాధ్వరమధథనునకు( బ్ర । దక్షిణపూర్వముగ మొక్కి తదయక చని ప 

దేక్షణ సహస్రచక్షు( బ్ర తీక్షించుచు నుండె సురనదీతీరమునన్‌. 266 
ప్రతిపదార్థం: పద్మ+-ఈక్షణ= పద్మాలవంటికన్నులు కలది - ఆ కాశీరాజుకూతురు; దక్ష+అధ్వర, మథనునకున్‌= దక్షయజ్ఞాన్ని 
చెడగొట్టిన శివునికి; (ప్రదక్షిణ, పూర్వముగన్‌= ముందుగా ప్రదక్షిణం చేసి; (మొక్కి; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్ళి; 
సురనదీ, తీరమునన్‌= గంగానది ఒడ్డున; సహస్ర, చక్షున్‌= వేయికన్నులు కలవాడైన ఇం(ద్రునికొరకు; (ప్రతీక్షించుచున్‌= 
ఎదురు చూస్తూ; ఉండెన్‌. 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కల ఆ కాశీరాజుకూతురు శివునికి ప్రదక్షిణం చేసి, నమస్కరించి వెంటనే 
గంగాతీరానికి వెళ్ళి, ఇంద్రునిరాకకై యెదురుచూస్తూ ఉండింది. 


ద్రుపదునకు వ్యాసుండు పంచేంద్రోపాఖ్యానంబు సెప్పుట (సం.1-189-1) 
వ. అట వైవస్వతుండును నైమిశార్యణంబున సత్రయాగదీక్షితుం డయి ప్రాణిహింస సేయకుండుటం చేసి మానవు 
లప్రాప్తమరణు లయి వర్తించుచున్న దాని సహింపనోపక యింద్రాదిదేవతలందటు బ్రహ్మపాలికిం జని 'భట్టారకా! 
మర్యు లమర్యు లయి వర్తిల్లువా రయిన వారికిని మాకును విశేషం బెద్ది? యని దుఃఖించిన నయ్యమరుల 


కమరజ్యేష్టుం డి ట్లనియె. 267 


ప్రతిపదార్థం: అట= అచ్చట; వైవస్వతుండును= యముడును; నైమిశ+అరణ్యంబునన్‌= నైమిశారణ్యంలో; స|త్రయాగ 
దీక్షితుండు+అయి= స(త్రయాగంలో దీక్షపూనినవాడై; (ప్రాణి హింస= ప్రాణులను చంపటం; చేయక+ఉండుటన్‌+చేసి = 
చేయకుండుటం చేత; మానవులు; అ(ప్రాప్త, మరణులు+అయి= పొందబడని చావుకలవా ళృ్ళయి - అనగా చావులేనివాళ్ళయి; 
వర్తించుచున్‌+ఉన్నన్‌= వర్తిస్తూ ఉండగా; దానిన్‌= దానిని; సహింపన్‌+ఓపక= ఓర్చుకొనలేక; ఇం|ద్ర+ఆది, దేవతలు+అందరు= 
ఇంద్రుడు మొదలైన దేవతలంతా; (బ్రహ్మపాలికిన్‌= (బ్రహ్మ దగ్గరకు; చని= వెళ్ళి; భట్టారకా= ఓమహామునీ!; మర్త్యులు= 
చావుకలవాళ్ళు - మనుష్యులు; అమర్ష్యులు+అయి= చావులేని వాళ్ళయి; వర్తిల్లువారు+ఐనన్‌= జీవించే వా శృయితే; వారికిని; 
మాకును; విశేషంబు= భేదం; ఎద్ది= ఏది; అని; దుఃఖించినన్‌= దుఃఖించగా; ఆ+అమరులకున్‌= ఆ దేవతలకు; అమర, 
జ్యేష్టుండు= దేవతలందరిలో పెద్దవాడైన (బ్రహ్మ; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 843 


తాత్సర్యం: అక్కడ యముడు నైమిశారణ్యంలో సత్రయాగదీక్షవహించి, ప్రాణిహింస మానివేయటంవలన మానవులు 
మరణం లేనివాళ్ళయి జీవించసాగారు. దానిని ఓర్వలేక ఇం|ద్రుడు మొదలైన దేవతలంతా (బ్రహ్మదేవునిదగ్గరికి 
వెళ్ళి, మహామునీ! మృతి చెందే మానవులు మృతిలేనివాళ్ళయి జీవిస్తే, వాళ్ళకూ మాకూ భేద మేమిటి?” అని దుః 
ఖించగా వాళ్ళతో (బ్రహ్మ ఇట్లా అన్నాడు. 


క. ఎంతకు. గృతకార్యుం డగు | నంతకు( దీ రంతకును భయం బందక ని 
శ్రింతమున నుండు6 డాతం । డంతము నొందించు€ దొంటియట్టుల నరులన్‌. 268 


ప్రతిపదార్థం: అంతకుండు= యముడు; ఎంతకున్‌= ఎప్పటికి; కృత, కార్యుండు= చేయబడిన స్యత్రయాగకార్యం కలవాడు; 
అగున్‌= అగునో; ఈరు= మీరు; అంతకును= అంతవరకు; భయంబు+అందక; నిశ్చింతమునన్‌= చింతలేనివిధంగా; 
ఉండుండు; ఆతండు= ఆ యముడు; తొంటి; అట్టులు+అ= మునుపటివలెనే; నరులన్‌= మానవుల్ని; అంతమున్‌+ఒందించున్‌= 
చంపును. 


తాత్సర్యం: యమునిసత్రయాగం ఎప్పటికి పూర్తి అవుతుందో అప్పటివరకు మీరు భయపడకుండా నిశ్చింతగా 
ఉండండి. అతడు మునుపటివలెనే మానవులను అంత మొందిస్తాడు. 


క. ఆ వైవస్వతు వీర్యము । మీ వీర్యము. దాల్చి సూర్యమితతేజులు దా 

రేవు రుదయింతు రాతని । కావించు విధానమునకు. గారణ మగుచున్‌. 269 
ప్రతిపదార్థం: ఆ, వైవస్వతు, వీర్యము= ఆ యమునియొక్క తేజస్సును; మీ, వీర్యమును= మీ తేజస్సును; తాల్చి= ధరించి; 
సూర్య, మిత, తేజులు= సూర్యుని అంతటి తేజస్సు కలవాళ్ళు; తారు= తాము; ఏవురు= ఐదుగురు; అతని, కావించు, 
విధానమునకున్‌= ఆ యముడు చేసే పనికి; కారణము+అగుచున్‌= కారణం అవుతూ; ఉదయింతురు= పుట్టుతారు. 


తాత్పర్యం: ఆ యమునితేజస్సు, మీతేజస్సు ధరించి, సూర్యునంతటితేజస్సు కలవాళ్ళు అయిదుగురు, యముడు 
చేసేపనికి సాధనంగా జన్మిస్తారు. 


వ. అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాపగాసమీపంబునకుం జనునప్పడు, తత్సలిలమధ్యంబున 
నొక్కకన్యక యేడ్డుచున్న దానికన్నీళ్ళు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది, 
యింద్రు( డక్కన్యకయొద్దకుం జని 'యేడెద వెందుల దాన?” వని యడిగిన నది యింద్రున కి ట్లనియె. 270 


ప్రతిపదార్థం: అనినన్‌= అని బ్రహ్మదేవుడు పలుకగా; అమరపతి, పురోగములు+అయిన= దేవేంద్రుడు ముందు నడచువాడుగా 
కలవాళ్ళయిన; అమరులు+ఎల్లన్‌= దేవతలంతా; అమర+ఆపగా, సమీపంబునకున్‌= దేవనది యైన గంగానదిదగ్గరకు; 
చనునప్పుడు= వెళ్ళునప్పుడు; తత్‌+సలిల, మధ్యంబునన్‌= ఆ నీళ్ళనడుమ; ఒక్క; కన్య; ఏడ్చుచున్‌+ఉన్నన్‌; దాని, కన్నీళ్ళు= 
ఆమె కన్నీరు; కనక, కమలంబులు+అయినన్‌= బంగారుతామరలు కాగా; చూచి= కనుగొని; వేల్పులున్‌= దేవతలును; 
తానును= తాను; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; ఇంద్రుడు; ఆ+కన్యక, ఒద్దకున్‌= ఆ కన్యదగ్గరకు; చని= వెళ్ళి; 
ఏడ్భెదవు= ఏడుస్తూ ఉన్నావు; ఎందులదానవు= ఎక్కడిదానవు; అని, అడిగినన్‌= అని అడుగగా; అది= ఆమె; ఇం(ద్రునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని బ్రహ్మదేవుడు పల్కగా, దేవతలంతా వెనుదిరిగి, దేవేంద్రుడు ముందు నడువగా గంగానది 
దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ నీటిమధ్యలో ఒకకన్య యేడుస్తుండగా, ఆమెకన్నీచ్హు బంగారుతామరలు 
కావటంచూచి, దేవతలూ, ఇంద్రుడూ ఆశ్చర్యపడ్డారు. ఆకన్యదగ్గరికి వెళ్ళి “ఎందుకు ఏడుస్తున్నావు? ఏ ప్రదేశానికి 
చెందినదానవు?' అని అడుగగా ఆమె ఇంద్రునితో ఇట్టా పలికింది. 


ఆ. 'నాదు రోదనంబు, నన్ను నెజటుంగంగ । వలతయేని యమరవల్లభుండ! 

నా పిఖుంద రమ్ము నావుడు నప్ప డ । వ్వనితపజ్జ నరిగె వాసవుండు. 271 
ప్రతిపదార్థం: నాదు, రోదనంబున్‌= నా ఏడ్పును; నన్నున్‌; ఎజుంగంగన్‌= తెలిసికొనటానికి; వలతు+అ, ఏని= కోరుదువేని; 
అమర, వల్లభుండ!= దేవతల రాజైన ఓ దేవేంద్రా! నా పిజుందన్‌= నా వెంట రమ్ము; నావుడున్‌= అని అనగా; వాసవుండు= 
దేవేంద్రుడు; అప్పుడు; ఆ+వనిత, పజ్జన్‌= ఆ కన్యవెంబడి; అరిగెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: 'దేవేంద్రా! నా దుఃఖాన్నిగురించి, నన్నుగురించి తెలిసికొనా లనుకుంటే, నావెంట రమ్ము! అని ఆ 
కన్య చెప్పగా దేవేంద్రుడు ఆమెను అనుసరించి వెళ్లాడు. 


వ. ఇట్లక్కన్యక పిటుంద నరుగువా(డు ముందటి హోమవదచలకందరార చితరత్నవేదికాతలంబున సింహాసనాసీనుం 
డయి తరుణరూపంబున నొక్కతరుణితో జూదం బాడుచున్న యాదిదేవుం గని తరుణుండ కా వగచి సురపతి కరం 
బలిగి యి ట్లనియె. 272 

ప్రతిపదార్థం: ఇట్లు; ఆ+కన్యక పిణుందన్‌= ఆ కన్య వెంట; అరుగువాండు= వెళ్తూన్న దేవేంద్రుడు; ముందణ= ఎదుట; 

హిమవత్‌+అచల, కందరా, రచిత, రత్న, వేదికా, తలంబునన్‌= హిమాలయపర్వతముయొక్క గుహయందు రూపొందించబడిన 
రత్నపుటరుగుమీద; సింహాసన+ఆసీనుండు+అయి= సింహాసనంమీద కూర్చున్నవాడై; తరుణ, రూపంబునన్‌= యౌవనంలో 
ఉన్న వాని రూపమున; ఒక్క+తరుణితోన్‌= యౌవనంలో ఉన్న ఒక కాంతతో; జూదంబు+ఆడుచున్‌+ఉన్న= జూదం 


ఆడుతూ ఉండే; ఆదిదేవున్‌= శివుడిని; కని= చూచి; తరుణుండు+అకా= యౌవనంలో ఉన్నవాడు అని; వగచి= తలచి; సుర, 
పతి= దేవేంద్రుడు; కరంబు= మిక్కిలి; అలిగి= కోపించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ కన్యకవెంట వెళ్తూ దేవేంద్రుడు - ఎదుట హిమాలయపర్వతగుహలో నిర్మించబడిన 
రత్నపుటరుగుమీద సింహాసనంపై కూర్చొని యువకునిరూపంలో ఒక యువతితో జూదమాడుతున్న పరమేశ్వరుడిని 
చూచి, అతడిని సాధారణయువకుడు అని భావించి, దేవేంద్రుడు మిక్కిలి కోపించి ఇట్లా అన్నాడు. 


మ. అమితస్థావరజంగమం బయిన బ్రహ్మాండంబు దా నింతయున్‌ 
మమతాగోచర మీ త్రిలోకములు నస్మద్దాహువజ్రానుపా 
ల్యము ; లే నింద్రు(డ; నిట్టి న న్నుజిక లీలన్‌ జూదమాడంగ ను 
త్తమసింహాసన మెక్క నీకు. జనునే దర్పించి నాముందటన్‌. 273 


ప్రతిపదార్థం: అమిత, స్థావర, జంగమంబు+అయిన= అంతులేని స్థావరాలు (కదలిక లేనివి); జంగమాలు (కదలిక కలవి) 
కలదైన; (బ్రహ్మాండంబు= (బ్రహ్మాండము; తాన్‌= తాను; ఇంతయున్‌= అంతా; మమతా గోచరము= నాదిగా అగుపించునట్టి; 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 845 
ఈ, (త్రిలోకములున్‌= ఈమూడులోకాలూ; అస్మత్‌+బాహు, వజ్ర+ఆనుపాల్యములు= నా చేతిలోని వజ్రాయుధంచేత 
పాలించదగినవి; ఏన్‌= నేను; ఇంద్రుండన్‌= ఇంద్రుణ్ణి; ఇట్టి= ఇటువంటి; నన్నున్‌= నన్ను; ఉజక= లెక్కపెట్టక; దర్పించి= 
గర్వించి; నా, ముందటన్‌= నా ఎదుట; ఉత్తమ, సింహాసనము; ఎక్కన్‌= ఎక్కటానికి; లీలన్‌= విలాసంగా; జూదము+ఆడంగన్‌= 
జూదమాడటానికి; నీకున్‌+చనునే= నీకు తగునా! 


తాత్సర్యం: అంతులేని స్థావరజంగమాలతో నిండిన ఈ (బ్రహ్మాండమంతా నాది. ఈ మూడులోకాలు నా చేతి 
వజ్రాయుధంతో పాలించబడుతూ ఉన్నాయి. నేను దేవేంద్రుడిని. ఇటువంటి నన్ను లెక్కపెట్టక, గర్వించి నా 
యెదుట విలాసంగా జూదమాడటం, పెద్దసింహాసన మెక్కటం నీకు తగునా? 


వ. అనిన రుద్రుం డలిగి రౌద్రాకారంబున వానిం జూచి 'మదీయ క్రీడారసభంగంబుం జేసిన యిద్దుర్మదుం బట్టి తె' మ్మని 
య క్కన్యకం బంచిన నప్పుడు దానికరస్పర్శనంబున విచేష్టితుం డయి మహీతలంబుపయిం బడిన యయ్యింద్రునకు 
రుద్రుం డి ట్లనియె. 274 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; రుద్రుండు= శివుడు; అలిగి= కోపించి; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన 
రూపంతో; వానిన్‌= ఆ దేవేంద్రుడిని; చూచి; మదీయ, (క్రీడా, రస, భంగంబున్‌= నా యొక్క ఆటయందలి ఆనందానికి 
ఆటంకం; చేసిన= కలిగించిన; ఈ+దుర్మదున్‌= ఈ పొగరుబోతును; పట్టితెమ్ము+అని= పట్టి తీసుకొని రా అని; ఆ+కన్యకన్‌= 
ఆ కన్యను; పంచినన్‌= పంపగా; అప్పుడు; దాని, కర, స్పర్శనంబునన్‌= ఆమెచేతితాకిడిచేత; విచేష్టింతుడు+అయి= చేష్టలు 
కోల్పోయినవా డై; మహీతలంబు, పయిన్‌= నేలమీద; పడిన= పడిపోయిన; ఆ+ఇంద్రునకున్‌; రుద్రుండు= పరమేశ్వరుడు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని దేవేంద్రుడు పల్కగా శివుడు కోపించి, భయంకరమైన ఆకారంతో అతణ్ణి చూచి 'నా ఆటలోని 
ఆనందాన్ని ఆటంకపరచిన ఈ పొగరుబోతును పట్టి తెమ్మని ఆ కన్యను పంపగా, అప్పు డామె చేతిస్పర్భతో 
చేష్టలు లేనివాడై నేలమీద పడిన ఇంద్రునితో శివుడు ఇట్టా అన్నాడు. 


క “గర్వించి పలికి, తగు, నీ । గర్వము భుజవీర్యమును బ్రకాశంబుగ నీ 

పర్వతవివరము దెర్ది వి । గుర్వింపుము చూతి మనిన గోత్రభిదుండున్‌. 275 
ప్రతిపదార్థం: గర్వించి= దర్చించి -పొగరుగలిగి; పలికితి= పలికితివి; అగున్‌= అట్టే అగుగాక; నీ, గర్వము; భుజ, 
వీర్యమును= బాహుబలమును; (ప్రకాశంబుగన్‌= వెల్లడి అయ్యేటట్టు; ఈ పర్వత, వివరము= ఈ పర్వతంయొక్క రంధ్రం; 


తెర్చి= తెరచి; విగుర్వింపుము= విరువుము; చూతము= చూస్తాము; అనినన్‌= అని పలుకగా; గోత్రభిదుండున్‌= 
పర్వతాలయొక్కరెక్కలను విరిచిన దేవేంద్రుడు. 


తాత్సర్యం: “గర్వంతో మాట్లాడావు. న్‌ గర్వం, బాహుబలం వెల్లడి అయ్యేటట్టు ఈ పర్వతరంధ్రాన్ని తెరచి, 
విరువుము చూద్దాం అని శివుడు పల్కగా, దేవేంద్రుడు. 


విశేషం: “వివరము” అనే పదానికి బదులు కొన్నిప్రతులలో ఉన్న శిఖరము” అనే పాంఠాంతరం మేల్తర మనిపిస్తుంది. 'తెర్చి' 
అనే దానికి తీర్చి” అనే పాంఠాంతరం ఉంది. వివరాన్ని విరవటం కంటె శిఖరాన్ని విరవటం సమంజసం. “శిఖరం బెత్తి 


846 శ్రీమదాంధ్ర మహాభారతము 


విగుర్వింపుము” అనే పాఠం అన్నిటికంటె స్పష్టార్థాన్ని కలిగివున్నది. కాని శివు డున్నది గుహలో కనుక ఇక్కడ “వివరము” అనే 
పాఠాన్నే (గ్రహించటం జరిగింది. 


సీ, హరువచనమున నా గిరిరాజవివరంబు | గరములఈ బట్టి చెచ్చెర దినేశ 
చందమయూఖముల్‌ రెండు విధంబు లై । యుండంగ దెర్చి యాఖండలుండు 
దనయట్టివారల ఘనశరీరుల నందు । నలువుర నన్యుల వెలయ. జూచి, 
'యే నిట్టు లేలొకో యేనుప్రకారంబు । లయితి నిం? దనుచు విససయము. బొంది 


ఆ. యున్న జూచి హరు(డు గ్రన్న నయ్యింద్రుల । నేవురను మహానుభావ మెసంగ 
మనుజయోనిం బుట్టు డని పంచె గీర్వాణ । హితము సేయుపొంటె మతి దలంచి. 276 


ప్రతిపదార్థం: హరు, వచనమునన్‌= శివునియొక్క మాటచేత; ఆ, గిరి, రాజ, వివరంబు= ఆ పర్వత శ్రేషస్టయొక్క 
రంధ్రమును; కరములన్‌+పట్టి= చేతులతో పట్టుకొని; చెరన్‌+చెరన్‌ = వేగమే; దిన+ ఈశ, చండ, మయూఖముల్‌= సూర్యునియొక్క 
వేడికిరణాలు; రెండు; విధంబులు+ఐ= రెండు పాయలై; ఉండంగన్‌= ఉండగా; తెర్చి= తెరచి; ఆఖండలుండు= దేవేంద్రుడు; 
తన అట్టి, వారలన్‌; ఘన, శరీరులన్‌= గొప్ప శరీరాలు కలవారిని; నలువురన్‌= నలుగురిని; అన్యులన్‌= ఇతరులను; 
అందున్‌= ఆ రంధ్రమునందు; వెలయన్‌= మెరయగా; చూచి; ఏను= నేను; ఇట్టులన్‌; ఏల+ఒకో= ఎందుచేతనో; ఏను, 
'ప్రకారంబులు= అయిదువిధాలు; ఇందున్‌= ఇచ్చట; అయితిన్‌= అయినాను; అనుచున్‌; విస్మయమున్‌= ఆశ్చర్యాన్ని; పొంది= 
పొంది; ఉన్నన్‌= ఉండగా; చూచి= కనుగొని; హరుండు= శివుడు; (క్రన్నన్‌= వెంటనే; ఆ+ఇంద్రులన్‌, ఏవురను= ఆ ఇంద్రులను 
ఐదుగురను; మహా+అనుభావము= గొప్ప వ్యక్తిత్వము; ఎసంగన్‌= అతిశయించగా; మనుజ, యోనిన్‌= మానవ(ప్రీయందు 
పుట్టుడు; అని; గీర్వాణ, హితము= దేవతలకు మేలు; చేయు, పొంటెన్‌= చేయుటకొరకు; మతిన్‌= బుద్ధియందు; తలంచి= 


భావించి; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: శివుని మాటప్రకారం దేవేంద్రుడు ఆ పర్వతరంధ్రాన్ని రెండుచేతులతో పట్టుకొని సూర్యుని కిరణాలు 
రెండుపాయలైనట్టుగా తెరచి, ఆ రంధ్రంలో తనవలె గొప్పశరీరంకలవాళ్ళు మరో నలుగురు వెలుగుతుండటం 
చూచి, నే నెందుకు అయిదువిధాలుగా అయ్యా” నని ఆశ్చర్యపడగా, శివుడు వెంటనే ఆ ఇ(ందులైదుగురిని దేవతల 
మేలు కోరి, 'మానవస్రీయందు మహానుభావులుగా జన్మించండి' అని ఆజ్ఞాపించాడు. 


వ. “వారలు ధర్మానిలశక్రాశ్వినులు దమకు నాధారకర్తలుగా ధర్మజబభీమార్దుననకులసహదేవు లనంగాం బుట్టిరి; 
కమలభవప్రముఖనిఖిలసురగణప్రార్దితుం డయి నారాయణుసితాసితకేశద్వయంబు బలదేవవాసుదేవు లై 
దేవహితార్థం బుద్ధవించిన, నందు వాసుదేవుండు వారలకు గార్యసహాయం డయ్యె; నయ్యింద్రుల కేవురకును 
నేకపత్నిగాం దపంబుసేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేని యజ్ఞవేదిం బుట్టె; నమ్మవేని వీరల పూర్వదేహంబుల( 
జూడు' మని కృష్ణద్వైపాయనుండు ద్రుపదునకు దివ్యదృష్టి యిచ్చి చూపిన. 277 

ప్రతిపదార్థం: వారలు= వాళ్ళు ధర్మ+అనిల, శక్ర+అశ్వినులు= యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు; 


తమకున్‌, ఆధారకర్తలుగా; ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు; అనన్‌+కాన్‌= అనే పేర్లతో; పుట్టిరి; కమలభవ, (ప్రముఖ, 
నిఖిల, సురగణ, (ప్రార్థితుండు+అయి= పద్మంనుండి జన్మించిన బ్రహ్మ మొదలైన అందరు దేవతల సమూహంచేత 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 847 


ప్రార్థింపబడినవాడై; నారాయణు, సిత+అసిత, కేశ ద్వయంబు= విష్ణుమూర్తి యొక్క తెల్లని, నల్లని వెండ్రుకల జంట; 
బలదేవ, వాసుదేవులు+ఐ= బలరామశ్రీ కృష్ణు లై; దేవహిత+అర్థంబు= దేవతలమేలుకొరకు; ఉద్భవించెన్‌= పుట్టగా; అందున్‌= 
వారిలో; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వారలకున్‌= వారికి; కార్య సహాయుండు= కార్యాలందు సాయం చేసేవాడు; అయ్యెన్‌= 
అయినాడు; ఆ+ఇంద్రులకు; ఏవురకున్‌= ఆ ఇంద్రులైన ఐదుగురికి; ఏకపత్నిగాన్‌= ఒకే భార్యగా; తపంబు; చేసి, శ్రీమూర్తి, 
అయిన= లక్ష్మీదేవి ఆకారమైన; యాజ్ఞసేని= (ద్రౌపది; యజ్ఞవేదిన్‌= యజ్ఞ వేదికలో ; పుట్టెన్‌= జన్మించింది; నమ్మవు+ఏని= 
నమ్మకున్నచో; వీరల, పూర్వ, దేహంబులన్‌= వీళ్ల ముందటి శరీరాలు; చూడుము+అని; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; 
(ద్రుపదునకున్‌= (ద్రుపదునికి; దివ్య, దృష్టి, ఇచ్చి, చూపి= దివ్యదృష్టి ప్రసాదించి చూపి. 
తాత్సర్యం: ఆ అయిదుగురు ఇంద్రులు యముడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు ఆధార కర్తలుగా 
ధర్మజ భీమార్జున నకులసహదేవులు అనే పేర్లతో జన్మించారు. బ్రహ్మాదిదేవత లంతా ప్రార్థింపగా విష్ణుమూర్తి 
యొక్క తెల్లని నల్లని వెండ్రుకల జంట, దేవతల మేలుకొరకు బలరామకృష్ణులుగా అవతరించారు. వారిలో 
శ్రీకృష్ణుడు ఆ అయిదుగురికి వాళ్ళపనులలో సాయంచేసేవా డయ్యాడు. ఆ అయిదుగురు ఇంద్రులకు ఒకే భార్యగా 
తపస్సుచేసి లక్ష్మీస్వరూపురాలైన యాజ్ఞసేని (ద్రౌపది) యజ్ఞవేదిలో జన్మించింది. నీకు నమ్మకం లేకుంటే వీళ్ళ 
పూర్వదేహాలు చూడు” అని వ్యాసుడు (దుపదునికి దివ్యదృష్టి నిచ్చి చూపాడు. 

ఉ. చారు మణి ప్రభా పటల జాల విచిత్ర కిరీట మాలికా 
భారములన్‌ సముద్యదినపావక వర్లములన్‌ సువర్ణకే 

ణ ణ 

యూర విభూషణావళుల నొప్పుచునున్న తదీయదేహముల్‌ 

ధీరుడు సూచె. దాళసమదీర్షతం బొల్టినవాని నేనిటిన్‌. 278 
ప్రతిపదార్థం: చారు, మణి, ప్రభా, పటల, జాల విచిత్ర, కిరీట, మాలికా, భారములన్‌= అందమైన రత్నాలకాంతి సమూహాల 
వలలచే మిక్కిలి చిత్రమైన రంగులు కల కిరీటాలయొక్క, దండలయొక్క బరువులచేత; సముద్యత్‌+ఇన, పావక, వర్లములన్‌= 
లెస్సగా ప్రకాశించే సూర్యునియొక్క, అగ్నియొక్క రూపాలచేత; సువర్ల కేయూర, విభూషణ+ఆవళులన్‌= బంగారు సందె 
కడియంవంటి ఆభరణసమూహాలచేత; ఒప్పుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ ఉండే; తదీయ, దేహముల్‌= వారియొక్క శరీరాలు; తాళ, 
సమ, దీర్శతన్‌= తాటిచెట్టుతో సమానమైన పొడవుతో; పొల్చిన, వానిన్‌= ఒప్పిన వాటిని; ఏనిటిన్‌= ఐదింటిని; ధీరుండు= 
ధైర్యశాలి, (ద్రుపదుడు; చూచెన్‌. 

తాత్సర్యం: అందమైనరత్నకాంతిసమూహాలవలలచే మిక్కిలిచిత్రమైనరంగులు కల కిరీటాల, దండల భారాలతో, 

లెస్సగా ప్రకాశించే సూర్యునివంటి, అగ్నివంటిరూపాలతో, బంగారు సందెకడియాలవంటి ఆభరణాలతో ఒప్పుతూ, 

తాటిచెట్టంత పొడవైన వాళ్ళ దేహా లైదింటిని ద్రుపదుడు చూచాడు. 

వ. మటియు సకలలావణ్యమూర్తి యై వారల కేవురకు. బత్నిగా. దపంబు సేసిన యక్కన్యకపూర్వదేహంబును జూచి 
విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్టద్వైపాయనుం డి ట్లనియె। 'దొల్లి నితంతుం డను 
రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారు లను వా రేవురుం బరస్వర 
స్నేహవినయంబుల నతిప్రసిద్దు లయి పెరు(గుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబున( 


బడసి వివాహం బయి. 279 


848 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజియున్‌; సకల, లావణ్య, మూర్తి+ఐ= సమస్తసౌందర్యంయొక్క స్వరూపమై; వారలకున్‌; ఏవురకున్‌= 
ఐదుగురకు; పత్ని, కాన్‌= భార్య అగుటకు; తపంబు, చేసి,= తపస్సు కావించి; ఆ+కన్యక, పూర్వ, దేహంబును= ఆ 
కన్యకయొక్క (తొలుతటి ఇం(ద్రోన, ఇప్పటి కృష్ణు మొదటిశరీరాన్ని; చూచి; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవా డై; 
హర్షించి= సంతోషించి; ఉన్న= ఉండు; ద్రుపదునకున్‌; వెండియున్‌= మరల; కృష్ణద్వైిపాయనుండు= వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌; 
తొల్లి= పూర్వం; నితంతుండు+అను= నితంతుడు అనే పేరుగల; రాజర్షి= రాజర్షియొక్క; కొడుకులు; అనంత, బల, 
పరా(క్రములు= అంతులేని బలం, పరాక్రమం కలవారు; సాల్వేయ= శూరసేన, (శ్రుతసేన, బిందుసార+అతిసారులు; అనువారు; 
ఏవురున్‌= ఐదుగురును; పరస్పర, స్నేహ, వినయంబులన్‌= ఒకరిమీద మరొకరికి కల (ప్రేమ; వినయాలతో; అతి, (ప్రసిద్దులు; 
అయి, పెరుంగుచు; బౌశీనరపతి= జౌశీనరపతి యొక్క; కన్యకన్‌= కన్యను; అజిత; అను, దానిన్‌= అనుదానిని; 


స్వయంవరంబునన్‌; పడసి= పొంది; వివాహంబు+అయి= పెండ్లాడి. 


తాత్సర్యం: అంతేగాక, సమస్త సౌందర్యం రూపుదాల్చిం దై, ఆ అయిదుగురికి భార్య కావటానికి తపస్సు చేసిన 
ఆ కన్యయొక్కమొదటిదేహాన్ని చూచి ఆశ్చర్యపడి, సంతోషించి ఉన్నద్రుపదునితో మరల వ్యాసుడు ఇట్లా అన్నాడు. 
“పూర్వం నితంతు డనే రాజర్షికుమారులు సాల్వేయ, శూరసేన, (శ్రుతసేన, బిందుసార, అతిసారు లైదుగురు 
అంతులేని బలపరా[క్రమాలు కలవాళ్ళు. వాళ్ళు పరస్పరం పమ, వినయం కలిగి మహాప్రసిద్దు లై పెరుగుతూ 
జౌశీనరపతిపుత్రికను స్వయంవరంలో పొంది వివాహమాడారు. 


విశేషం: 'నితంతుడు' అనే పేరుకు బదులు కొన్ని ప్రతులలో సితతంతుడు, శిలావంతుడు అనే పేర్టు ఉన్నాయి. అట్లే 
బిందుసారుడికి బదులుగా తిందుసారుడు, అతిసారునికి బదులుగా అద్రిసారుడు అనే పాఠాలు శ్రీ పి.పి.యస్‌.శా(స్తి గారి 
సంస్కృత భారతప్రతిలో ఉన్నాయి. 
క. కాంతి విశేష విలాసా । నంతశ్రీ. దనరు నజితయం దనఘులు నై 

తంతువు లేవురు( బడసిరి | సంతానము వేటువేటి సత్కుల మెసంగన్‌. 280 
ప్రతిపదార్థం: కాంతి, విశేష విలాస+అనంత శ్రీన్‌= అధికకాంతియొక్క విలాసంయొక్క అంతులేని సంపదతో; తనరు= 
ఒప్పు; అజిత, అందున్‌= ఆ అజితలో; అనఘులు= పాపరహితులైన వాళ్ళు; నైతంతువులు= నితంతుని కుమారులు; 
ఏవురున్‌= ఐదుగురును; సత్‌+కులము= మంచివంశం; ఎసంగన్‌= వృద్ధిపొందగా; వేణు వేణు+అ= విడివిడిగా; సంతానము; 
పడసిరి= పొందారు. 
తాత్సర్యం: అధికకాంతి, విలాసాలు - అనే అంతులేని సంపదతో (ప్రకాశంతో ఆ అబితయందు, పుణ్యాత్ములైన 
నితంతునికుమారు లైదుగురు మంచివంశం వృద్ది పొందేటట్టు విడివిడిగా సంతానాన్ని పొందారు. 


వ. 'తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రనముంబున 
బాణిగ్రహంబు సేయింపు; మిది మన చేసినయది గాదు; దైవాధిష్టితం' బని ద్రుపదు నొడంబటిచి కుంతియు6 
బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిస్టెరున కి ట్లనియె. 281 


ప్రతిపదార్థం: తొల్లింటి= పూర్వపు; మహా+ఆత్ముల అందునున్‌= మహాత్ముల యందుకూడా; ఇట్టి; చరితంబులు; కలవు; 
కావునన్‌; పాండవులకున్‌; ఏవురకున్‌= ఐదుగురికి; (ద్రౌపదిన్‌= (ద్రౌపదిని; [క్రమంబునన్‌= వరుసగా; పాణి, (గహణంబు= 


ఆదిపర్వము - సప్తమూశ్వాసము 849 


వివాహం; చేయింపుము= జరిపించు; ఇది, మన, చేసిన, అది= ఇది మనం చేసింది; కాదు; దైవ+అధిష్టితంబు= దైవము 
నాశ్రయించింది - అనగా దేవునిచేత చేయబడింది; అని= అని; (ద్రుపదున్‌= (ద్రుపదుణ్ణి; ఒడంబజచి= ఒప్పించి; కుంతియున్‌; 
పాండవులున్‌, ఉన్న; చోటికిన్‌; (ద్రుపద, సహితుండు+అయి= ద్రుపదునితో కూడినవాడై; కృష్ణద్వెపాయనుండు= వ్యాసుడు; 
వచ్చి; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: 'పూర్వపుమహాత్ములలోకూడ ఇటువంటిచరిత్ర లున్నాయి. అందువలన పాండవు లైదుగురికి (ద్రౌపది 
నిచ్చి వరుసగా వివాహం జరిపించుము. ఇది మనం చేసింది కాదు. దైవనిర్మయం' అని ద్రుపదుడిని ఒప్పించి 
వ్యాసుడు అతనితోకూడ కుంతీపాండవు లున్నచోటికి వెళ్లి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


ద్రౌపదీవివాహమహోత్సవము (1-190-5) 


ఆ. నేండు పుణ్యదినము నెమ్మితో రోహిణీ । యుక్తు. డయి శశాంకు( డున్నవాండు; 
మంత్రవంతముగ గ్రమంబున నేవురు€ । బెండ్లియగు(డు కృష్ణం బ్రీతితోడ. 282 

ప్రతిపదార్థం: నేండు= ఈ దినం; పుణ్య, దినము; నెమ్మితో= (ప్రేమతో; శశాంకుండు= కుందేలును గుర్తుగా కల చంద్రుడు; 

రోహిణీ; యుక్తుడు+అయి= రోహిణీ నక్షత్రంతో కూడి; ఉన్నవాండు= ఉన్నాడు; మం(త్రవంతముగన్‌= మంత్రాలతో; 
ఏవురున్‌= ఐదుగురూ; (పీతితోడన్‌= సంతోషంతో; కృష్ణన్‌= ద్రౌపదిని; క్రమంబుగన్‌= వరుసగా; పెండి అగుడు= పెండ్లి 
చేసికొనండి. 

తాత్పర్యం: ఈ రోజు పుణ్యదినం. చంద్రుడు (ప్రేమతో రోహిణీనక్షత్రాన్ని కూడి ఉన్నాడు. మంత్రయుక్తంగా మీ 

రైదుగురు సంతోషంగా (ద్రౌపదిని వివాహం చేసికొనండి. 

విశేషం: వ్యాసమహర్షి (ద్రుపదరాజుకు (ద్రౌపదీపాండవుల పుట్టుక వెనుక ఉన్న దివ్యరహస్యాలు తెలియచెప్పాడు. వాటిని 

దర్శించటానికి అవసరమైన దివ్యదృష్టిని అనుగ్రహించాడు. ఇదివరలో కూడ ఇటువంటిది ఉన్న దని ఒక ఉదాహరణ ఇచ్చాడు. 

ఆ కన్యాదాత మనస్సును ఆవరించిన అనుమానతిమిరాన్ని పూర్తిగా తొలగించాడు. గతం న శోచామి కృతం స్మరామి” 

అన్నట్టు కర్తవ్యాన్ని నిర్ణయించాడు. (ద్రౌపదీ వివాహానికి ఆటంకమే లేని రాచబాట వేశాడు. ధర్మజుని తీర్చే వ్యాసుని 

తీర్చుకావటం, ధర్మజుని స్థాయి మరో మెట్టు ఈ ఘట్టంలో పెరగటం విశేషం. 

వ. అని నిశ్చయించి పంచినం బాంచాలపతియును గరం బనురాగంబున. బురం బష్టశోభనంబు సేయించి, 
సమారబ్ధవివాహమహోత్సవుం డయ్యె; నంత నిరంతర క్రముకకదళీస్తంభ శుంభత్సంభృత నవామ్రాశ్వత్ణ పల్లవ 
మాలాలంకృత ద్వారతోరణంబులను, జందనోదక సంస్తిక ప్రాంగణ రంగవల్లీ కృత కర్పూరమౌక్తిక ప్రకరంబులను, 
గౌతుకోత్సవమంగళశ్చంగార వారాంగనా ప్రవర్యమాన స్వనియోగకృత్యంబులను, నుత్సవ సందర్శనాగతానేకరాజన్య 
సుహృద్దాంధవబ్రాహృ్మణ సంకులంబుననుం జేసె యొప్పుచున్న ద్రుపదరాజ మందిరంబునం బూర్వోత్తర దిగ్జాగయిన 
విచిత్రనేత్ర వితత వితాన ముక్త మౌక్తిక కుసుమ మాలాలంబనాభిరామంబును, సమీచీన చీనాంశుక విరచితస్తంభ 
వేష్టనంబును, బ్రత్యగ్ర పల్లవ శాల్యక్షతాంచిత కాంచన పూర్ణ కలశోపశోభితంబును, లాజాజ్య సంపూర్ణ సౌవర్ణ 
పాత్ర నవసౌరభ బహువిధపుష్ప సమిత్కుశాశ్యశమ్యాభిరమ్యంబును, నవగోమయ శ్యామ మరకత మణి ప్రభాపటల 


850 శ్రీమదాంధ్ర మహాభారతము 


విలిప్త హిరణ్మయవేదీమధ్యసమిద్దాగ్నికుండమండితంబును, సర్వాలంకారసుందరంబును నయిన వివాహ 
మంటపంబునకుం జని నిజ పురోహితుం డయిన ధౌమ్యుం డాదిగా ననేకవిద్వన్మహీసుర నివహంబుతోః 
గరం బొప్పి 283 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; నిశ్చయించి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; పాంచాల, పతియును= [ద్రుపదుడును; కరంబు= 
మిక్కిలి; అనురాగంబునన్‌= (ప్రీతితో; పురంబున్‌= నగరాన్ని; అష్టశోభనంబు= ఎనిమిదివిధాల మంగళాలంకారం; చేయించి; 
సమారబ్ద, వివాహ, మహా+ఉత్సవుండు= చక్కగా ఆరంభింపబడిన వివాహమహోత్సవం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
అంత= అప్పుడు; నిరంతర, (క్రముక, కదళీస్తంభ, శుంభత్‌+సంభృత, నవ+ఆ('మ్ర+అశ్వత్హ, పల్లవ, మాలా+అలంకృత, 
ద్వారతోరణంబులను= ఎడతెగని పోకల అరటుల స్తంభాలందు (ప్రకాశిస్తూ నిండుగా భరింపబడిన (క్రొత్త మామిడి, రావి 
చివుళ్ళ దండనల చేత అలంకరింపబడిన లోపలి వెలుపలి ద్యారాలచేత; చందన+ఉదక, సంసిక్త (ప్రాంగణ, రంగవల్లీకృత, 
కర్పూర మౌక్తిక ప్రకరంబులను= మంచి గంధపు నీటిచేత చక్కగా తడుపబడిన ముంగిళ్ళయందు ముగ్గులుగా చేయబడిన 
పచ్చకర్ఫూరాలయొక్క, ముత్యాలయొక్క సమూహాలచేత; కాతుక+ఉత్సవ, మంగళ, శృంగార, వార+అంగనా, (ప్రవర్యమాన, 
స్వనియోగ, కృత్యంబులను= వివాహ మహోత్సవంకొరకైన మంగళాలంకారాలు కల వేశ్యలచే చేయబడుతున్న, తమకు నియ 
మింపబడిన పనులచేత; ఉత్సవ, సందర్శన+ఆగత+అనేక, రాజన్య, సుహృత్‌+బాంధవ, బ్రాహ్మణ, సంకులంబునున్‌+చేసి= 
వివాహమహోత్సవాన్ని చూడటానికి వచ్చిన పెక్కుమంది రాజులతో, మిత్రులతో, బంధువులతో, బ్రాహ్మణులతో క్రిక్కిరియటంచేత; 
ఒప్పుచు+ఉన్న; ద్రుపదరాజు, మందిరంబునన్‌= (ద్రుపదరాజుయొక్క ఇంటిముందు; పూర్వ+ఉత్తర, దిక్‌+భాగంబునన్‌= 
ఈశాన్యదిక్కునందు; విచిత్ర, నేత్ర, వితత, వితాన, ముక్త, మౌక్తిక, కుసుమ, మాలా+ఆలంబన+అభిరామంబును= రంగురంగుల 
వస్రాలయొక్క విశాలాలైన మేల్కట్లనుండి (క్రిందికి విడువబడిన ముత్యాలయొక్క పూలయొక్క దండలు (వ్రైలాడటంచేత 
మనోహరమైనదీ; సమీచీన, చీన+అంశుక, విరచిత, స్తంభ, వేష్టనంబును= చక్కని పట్టువస్రాలచేత కల్పించబడిన స్తంభపు 
చుట్టు కలదీ; (ప్రత్య(గ్ర, పల్లవ, శాలి+అక్షత+అంచిత, కాంచన, పూర్ణ, కలశ+ఉపశోభితంబును= (క్రొత్త చిగుళ్ళచేత, వరి 
అక్షతలచేత ఒప్పుచున్న బంగారు పూర్ల్ణకలశాలచేత (ప్రకాశిస్తున్నదీ; లాజ+ఆజ్య, సంపూర్ణ, సౌవర్ష పాత్ర, నవ, సౌరభ, 
బహువిధ, పుష్ప, సమిత్‌, కుశ+అశ్మ, శమ్యా, అభిరమ్యంబును= పేలాలతో, నేతితో నిండిన బంగారు పాత్రలచేత, (క్రొత్త 
వాసనలతో, దర్భలచేత, సన్నెకల్లుచేత, యజ్ఞపాత్రలచేత మనోహర మైనదీ; నవ, గోమయ, శ్యామ, మరకత, మణి, ప్రభా, 
పటల, విలిప్త, హిరణ్మయ, వేదీ, మధ్య, సమిద్ద+అగ్ని కుండ, మండితంబును= క్రొత్త ఆవుపేడవలె నల్లనిమరకతమణుల 
కాంతిసమూహంచేత అలుకబడిన బంగారుపెండ్లిఅరుగునడుమ మండుతున్న హోమగుండంచేత అలంకరింపబడినదీ; సర్వ+ 
అలంకార, సుందరంబును= అన్ని అలంకారాలచేత అందమైనదీ అయిన, వివాహ మంటపంబునకున్‌; చని= వెళ్ళి; 
పురోహితుండు+అయిన= తనయొక్కపురోహితు డైన; ధౌమ్యుండు+అది, కాన్‌+అనేక, విద్వత్‌+మహీసుర, నివహంబుతోన్‌= 
ధౌమ్యుడు మొదలైన పెక్కుమంది పండితులగు (బ్రాహ్మణసమూహంతో; కరంబు= మిక్కిలి; ఒప్పి= (ప్రకాశించి. 

తాత్సర్యం: అని నిర్ణయించి వ్యాసమహర్షి ఆజ్ఞాపించగా, (ద్రుపదరాజుకూడ మిక్కిలి ప్రీతితో పురానికి ఎనిమిది, 
విధా లైన మంగళాలంకారాలు చేయించి, వివాహమహోత్సవాన్ని చక్కగా ప్రారంభించాడు. అప్పుడు ఎడతెగని పోక, 
అరటిస్తంభాలతో, నిండుగా ధరించిన (క్రొత్తమామిడి, రావిచివుళ్లదండలతో అలంకరించబడిన లోపలి వెలుపలి 
ద్వారాలతోను, మంచిగంధపునీటితో చక్కగా తడుపబడిన ముంగిళ్లలో ముగ్గులుగా చేయబడిన పచ్చకర్పూరాల, 
ముత్యాల సమూహాలతో, వివాహమహోత్సవంకొరకు కావించుకొన్న మంగళాలంకారాలు కల వేశ్యలు చేస్తున్న 
నియమితకార్యాలతో, వివాహమహోత్సవం చూడవచ్చిన పెక్కుమందిరాజులతో, మిత్రులతో, బంధువులతో, 
బ్రాహ్మణులతో క్రిక్కిరిసి శోభిల్లుతున్న ద్రుపదునిఇంటిలో - ఈశాన్యదిక్కున రంగు రంగులవ(స్త్రాలతో నిర్మించబడిన 


ఆదిపర్వము - సప్తమాశ్వాసము 851 


విశాలమైన మేల్కట్లనుండి క్రిందికి విడువబడిన ముత్యాల పూలదండలు (వ్రేలాడటంచేత మనోహర మైనదీ, చక్కని 
పట్టువస్త్రాలతో కల్పింపబడిన స్తంభపుచుట్టు కలదీ, (క్రొత్తచివుళ్లతో, బియ్యపు అక్షతలతో ఒప్పుతున్న 
బంగారుపూర్ల్ణకలశాలతో |ప్రకాశిస్తున్నదీ, పేలాలతో నేతితో నిండిన బంగారుపాత్రలతో, (క్రొత్త వాసనలతో కూడిన 
పెక్కువిధా లైన పువ్వులతో సమిధలతో, దర్భలతో, సన్నెకల్టుతో, యజ్ఞపాత్రలతో మనోహర మైనదీ, అప్పుడే పెట్టిన 
ఆవుపేడవలె నల్లనిమరకతమణుల కాంతిసమూహంతో అలుకబడిన బంగారు వివాహవేదికనడుమ మండుతున్న 
హోమకుండంచేత అలంకరింపబడినదీ, అన్ని అలంకారాలతో అందమైనదీ అయిన కల్యాణమంటపానికి వెళ్లి తమ 
పురోహితుడైన ధౌమ్యుడు మొదలైన పెక్కుమంది పండిత బ్రాహ్మణసమూహంతో మిక్కిలి ఒప్పి. 


సీ. అనఘులు కృతమంగళాభిషేకులు, ధృత । సముచిత వేష ప్రశస్త రత్న 
భూషణుల్‌, కౌరవపుంగవు లేవురు । నేతెంచి ; రంత. బూర్దేందువదన 
యధికవిదద్ధ పుణ్యాంగనా విరచిత । లలిత ప్రసాధనాలంకృతాంగి 
కమలాక్షి కమనీయకాంతాసహసంబు । తో జనుదెంచె నాద్రుపదతనయ; 


ఆ. భూరి భూసురేంద్ర పుణ్యాహరవమును । మంగళ ప్రణీత మధురరవము 
వివిధతూర్యవేణు వీణారవంబును । విస్తరిల్లె దిశల విభవయుక్తి 284 


ప్రతిపదార్థం: అనఘులు= పాపంలేనివారు; కృత, మంగళ+అభిషేకులు= చేయబడిన మంగళస్నానం కలవారు; ధృత, 
సముచిత, వేష, (ప్రశస్త, రత్న, భూషణుల్‌= ధరించబడిన తగినవేషాలు, |ప్రసిద్దా లైన రత్నాభరణాలు కలవారు; కౌరవ, 
పుంగవులు= కురు వంశంలో పుట్టినవారిలో శ్రేష్టులైన పాండవులు; ఏవురున్‌= ఐదుగురు; ఏతెంచిరి= వచ్చారు; అంతన్‌= 
అప్పుడు; పూర్ల్ణ+ఇందు, వదన= నిండు చంద్రునివంటి ముఖం కలది, అధిక, విద్యా, పుణ్యాంగనా, విరచిత, లలిత, 
ప్రసాధన+అలంకృత+అంగి= మిక్కిలి నేర్చరు లైన ముత్తైదువులచేత కూర్చబడిన అంద మైన అలంకారాలచేత అలంకరించబడిన 
అవయవాలు కలది; కమల+అక్షి= కమలాలవంటి కన్నులు కలది; ఆ, (ద్రుపద, తనయ= ఆ (ద్రౌపది; కమనీయ, కాంతా, 
సహస్రంబుతోన్‌= అందమైన స్త్రీలు వేయిమందితో; చనుదెంచెన్‌= వచ్చెను; భూరి, భూసుర+ఇంద్ర, పుణ్యాహధ్వని= బ్రాహ్మణ [శ్రేష్టుల 
పుణ్యాహవచనాల అధికమైన ధ్వని; మంగళ, (ప్రగీత, మధుర, రవము= మంగళగానాలయొక్క మధురమైన ధ్వని; వివిధ, 
తూర్య, వేణు, వీణా, రవంబును= వివిధాలైన వాద్యాలయొక్క, పిల్లన[గ్రోవులయొక్క, వీణలయొక్క ధ్వని; విభవ, యుక్తిన్‌= 
వైభవంతో; దిశలన్‌=దిక్కులలో; విస్తరిల్లైన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: పుణ్యాత్ములు, మంగళస్నానం చేసినవాళ్ళు, తగినవేషం, (ప్రసిద్దమైన రత్నాభరణాలు ధరించినవాళ్ళు, 
కురువంశ శ్రేష్ణులు అయిన పాండవులు అయిదుగురు వచ్చారు. అప్పుడు నిండుచంద్రుని ముఖంవంటి ముఖం 
కలది, మిక్కిలినేర్సరులైన ముత్రెదువులచేత అలంకరించబడిన అవయవాలు కలది, కమలాలవంటి కన్నులు కలది 
అయిన (ద్రౌపది అందమైన స్త్రీలు వేయిమందితో కలిసి వచ్చింది. పెక్కుమంది (బ్రాహ్మణ్రేష్ణుల పుణ్యాహధ్వని, 
మంగళగీతాల మధురధ్వని, పిల్లన([గ్రోవుల, వీణల వివిధవాద్యాలధ్వని - మహావైభవంతో దిక్కులకు వ్యాపించాయి. 


క. వితత ప్రదక్షిణావ । ర్తితదీప్త శిఖానలమున ధృతి వేల్చె బురో 
హితు( డగు ధౌమ్యుండు బుధ స । మృతుండు వివాహప్రయుక్త మంత్రాహుతులన్‌. 285 


852 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బుధ, సమ్మతుండు= పండితులకు ఇష్టమైనవాడు; పురోహితుండు; అగు; ధౌమ్యుండు; వివాహ; ప్రయుక్త, 
మం(త్ర+ ఆహుతులన్‌= సపెండ్రికొరకు చేయవలసిన మం(త్రపూర్వకా లైన ఆహుతులను; ధృతిన్‌= సంతోషంతో; వితత, 
ప్రదక్షిణ+ఆవర్తిత, దీప్త, శిఖా+అనలమునన్‌= విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగిన వై మండు మంటలు కల అగ్నియందు; 
వేల్చెన్‌= దహనమయ్యేటట్టు చేశాడు. 


తాత్పర్యం: పండితులకు ఇష్టమైనవాడు, పురోహితుడు అయిన ధౌమ్యుడు వివాహసమయంలో చేయవలసిన 
మం(త్రపూర్వకాలైన ఆహుతులను - విస్తరిల్లి ప్రదక్షిణంగా చుట్టు తిరిగి మండే మంటలున్న అగ్నిహోత్రంలో దహన 
మయ్యేటట్టు వేశాడు. 


విశేషం: వేదధర్మోద్దరణ మహాభారతరచనాలక్ష్యాలలో ప్రధానమైనది కనుక వైదికాంశాలు, వేదోక్త (క్రియాకలాపాలు కథలో 
ఎక్కడ వచ్చినా నన్నయ విశేషించి (ప్రవర్తిస్తాడు. వేదోక్తంగా సాగిన (ద్రౌపదీపాండవుల వివాహవైభవవిపులవర్లన అట్లాంటిదే. 


వ. ఇట్లు వేల్చి ముందటి ధర్మపుత్రునకు ద్రుపదరాజపుత్తిం బాణిగ్రహణంబు సేయించి, తొల్లి యేవురకు వివాహంబు 
సేయునప్పడు కన్యాత్వంబు దూషితంబు గాకుండ నీశ్వరువరంబునం గౌమారంబు వడసిన యక్కన్యకం గ్రమంబున 


భీమార్జున నకుల సహదేవులకుం బాణిగ్రహణంబు సేయించిన. 286 
ప్రతిపదార్థం: ఇట్టు; వేల్చి= ఆహుతులువేసి; ధర్మపుత్రునకున్‌; (ద్రుపదరాజు; పుత్రిన్‌= ద్రౌపదిని; పాణిగ్రహణంబు= 
వివాహం; చేయించి; తొల్లి= పూర్వం; ఏవురకున్‌= ఐదుగురకు; వివాహంబు, చేయునప్పుడు; కన్యాత్వంబు= కన్నెరికం; 
దూషితంబు, కాకుండన్‌= చెడకుండ; ఈశ్చరు, వరంబునన్‌= ఈశ్వరుని వరముచే; కౌమారంబు= కన్యాత్వం; పడసిన= 
పొందిన; ఆ+కన్యకన్‌= ఆ కన్యను; క్రమంబునన్‌ =(క్రమంగా; భీమ+అర్జున, నకుల, సహదేవులకున్‌; పాణి గ్రహణంబు= 


వివాహం; చేయించినన్‌= కావింపగా. 


తాత్సర్యం: ఈ విధంగా ఆహుతులువేసి, మొదట ధర్మజునికి ద్రౌపది నిచ్చి వివాహం చేయించాడు. అయిదుగురిని 
వివాహం చేసికొన్నా కన్యాత్వం చెడకుండ ఈశ్వరునివలన పూర్వం వరంపొందినద్రౌపది మళ్ళీ కన్యాత్వం పొందగా, 
ఆమెను వరుసగా భీమార్జుననకులసహదేవుల కిచ్చి వివాహం చేయించాడు. అప్పుడు. 


తే. జనుల ఆశీరవంబును జదలC దివురు । దేవ దుందుభినాదంబు దివ్యగంధ 
మందగంధవహామోదమానకుసుమ । వృష్టియును మహాముదముతో విస్తరిల్లె. 287 


ప్రతిపదార్థం: జనుల, ఆశీరవంబును= జనులయొక్క ఆశీర్వాదధ్వని; చదలన్‌= ఆకాశమున; తివురు= మోగునట్టి; దేవ, 
దుందుభి, నాదంబు= దేవతల యొక్క భేరులయొక్క ధ్వని; దివ్య, గంధ, మంద, గంధవహ+ఆమోదమాన, కుసుమ, 
వృష్టియును= మంచివాసన కల మెల్లని గాలిచే పరిమళిస్తున్న పూలవాన; మహా, ముదముతోన్‌= మిక్కిలి సంతోషంతో; 


విస్తరిల్లైన్‌= అతిశయించాయి. 


తాత్పర్యం: జనుల ఆశీర్యాద ధ్వని, ఆకాశంలో మోగే దేవతల భేరుల ధ్వని, మంచివాసన కల మందమారుతంతో 
పరిమళించే పూలవాసన మిక్కిలిసంతోషంతో అతిశయించాయి. 


ఆదిపర్వము - సప్తమాశ్వ్యాసము 853 
వ. అని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 288 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; వైశంపాయనుండు; జనమేజయునకున్‌= జనమేజయునికి; చెప్పెన్‌, అని= చెప్పాడని. 
తాత్సర్యం: అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పా డని. 


ఆశ్వాసాంతము 

క.  విద్యావిలాస ! పార్థివ । విద్యాధర ! నిఖిలరాజవిద్యానిధి ! శీ 
తద్యుతి విశదయశః ప్రస । రద్యోతిత సర్వలోక! రాజమహేంద్రా! 289 
ప్రతిపదార్థం: విద్యా, విలాస= విద్యలచేత (ప్రకాశించేవాడా!; పార్థివ, విద్యాధర=రాజులలో విద్యాధరుడైన జీమూతవాహనుని 
వంటివాడా! - అనగా మహాదాతా అని భావం; నిఖిల, రాజవిద్యా, నిధి= అన్ని రాజవిద్యలకు నిధియైనవాడా!; శీత, ద్యుతి, 


విశద, యశస్‌, (ప్రసర, ద్యోతిత, సర్వలోక= చల్లనికాంతి కల చంద్రునివలె తెల్లనికీర్తియొక్క వ్యాప్తిచేత ప్రకాశింప చేయబడిన 


అన్ని లోకాలు కలవాడా!; రాజమహేంద్రా= ఓ రాజరాజ నరేంద్రా! 


తాత్సర్యం: విద్యలలో ప్రకాశించేవాడా! రాజులలో విద్యాధరుడైన జీమూతవాహనునివంటివాడా! అన్ని రాజవిద్యలకు 
నిధివైనవాడా! చంద్రునివలె తెల్లని కీర్తియొక్క వ్యాప్తితో అన్నిలోకాలను (ప్రకాశింప చేసినవాడా! ఓ రాజరాజ 
నరేం(ద్రా! 


స్వాగతము. 

రాజరాజ ! గుణరాజిత ! రాజ । తేజ! రాజకులదీప ! విశిష్టాం 

భోజమిత్ర! నృపపూజిత పాదాం । భోజ! భూవినుత! పుణ్యవరేణ్యా! 290 
ప్రతిపదార్థం: రాజరాజ!= రాజరాజుఅనే పేరుగలవాడా!; గుణ; రాజిత= మంచి గుణాలచేత (ప్రకాశించేవాడా!; రాజత్‌+తేజ= 
ప్రకాశించే పరాక్రమం కలవాడా!; రాజ, కుల, దీప= రాజవంశంలో దీపమువంటివాడా!; విళిష్టఅంభోజ, మిత్ర= సదాచార 


సంపన్నులు అనే కమలాలకు సూర్యుడి వంటివాడా!; నృప, పూజిత, పాద+అంభోజ= రాజులచేత పూజింపబడిన పద్మాలవంటి 
పాదాలు కలవాడా!; భూ, వినుత= లోకంచేత కొనియాడబడేవాడా!; పుణ్య, వరేణ్యా= పుణ్యాత్ములలో (శ్రేష్టుడా! 


తాత్పర్యం: రాజరాజ! మంచిగుణాలతో (ప్రకాశించేవాడా! ప్రకాశించేపరాక్రమం కలవాడా! రాజవంశంలో దీపం 
వంటివాడా! సదాచారసంపన్నులు అనే కమలాలకు సూర్యునివంటివాడా! రాజుల పూజలందుకొన్న పాదపద్మాలు 
కలవాడా! లోకప్రశంసలు పొందినవాడా! పుణ్యాత్ములలో (శ్రేష్టుడా! 


విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలో వరుసగా ర, న, భ, గగ అనే గణా లుంటాయి. 7వ అక్షరం యతిమైత్రి స్థానం. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున ధృష్టద్యుమ్న 


ద్రౌపదీసంభవకథనంబును, గృష్టద్వైపాయనసందర్శనంబును, గంగాతీరంబున నంగారపర్గు నర్దునుండు 


854 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించుటయు. దాపత్యవసిష్టార్వోపాఖ్యానంబును, ద్రౌపదీస్వయంవరంబును, బంచేంద్రోపాఖ్యానంబును, 
ద్రౌపదీవివాహంబును నన్నది సప్తమాశ్వాసము. 291 


తాత్సర్యం: ఇది, సకలసత్కవుల ప్రశంస లందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీమహాభారతంలో మొదటిదైన 
ఆదిపర్వంలో - ధృష్టద్యుమ్న(ద్రౌపదుల జన్మనుగూర్చి చెప్పటం, వేదవ్యాసమహామునీంద్రులను దర్శించటం, 
గంగాతీరంలో అంగారపర్గుడిని అర్జునుడు జయించటం, తపతీసంవరణ, వసిష్ట, బౌర్వుల కథాకథనం, (ద్రౌపదీ 
స్వయంవరం, పంచేంద్రోపాఖ్యానం, (ద్రౌపదీవివాహం - అనే అంశాలు కల ఏడవఆశ్వాసం. 


ఆదిపర్వంలో సప్తమాశ్వాసం సమాప్తం. 


అల 


(ఈ 
ల్‌ 
(రో 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆదిపర్వము - అష్టమాశ్వాసము 


శ్రీ విభవనిత్యనిలయ! ద | యావర్ణితధారుణీసురాన్వయ ! వేంగీ 

భూవల్లభ! నిఖిలజగ ।; త్పావనశుభచరిత! భావభవనిభసుభగా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, విభవ, నిత్య, నిలయ= ఐశ్వర్యాతిశయానికి శాశ్వతస్థానమైనవాడా!; దయా, వర్టిత, ధారుణీసుర+అన్వయ= 
దయతో వృద్దిపొందించబడిన (బ్రాహ్మణవంశాలు కలవాడా!; వేంగీ, భూ, వల్లభ= వేంగీదేశపురాజా!; నిఖిల, జగత్‌+పావన, శుభ, 
చరిత= లోకాలన్నింటినీ పవిత్రం చేసే శుభమైన నడవడి కలవాడా!; భావభవ, నిభ, సుభగా= మన్మథునితో సమానమైన సౌందర్యం 


కలవాడా! 


తాత్సర్యం: ఐశ్వర్యాతిశయానికి శాశ్య్వతస్థానమైనవాడా! దయతో వృద్దిపొందించిన (బ్రాహ్మణవంశాలు కలవాడా! 
వేంగీదేశప్రభూ! లోకాలన్నింటినీ పవిత్రంచేసే శుభచరిిత్ర కలవాడా! మన్మథునితో సమానమైన సౌందర్యం కలవాడా! 


విశేషం: భావభవుడు - భావంలో పుట్టేవాడు మన్మథుడు. ఇది రాజరాజుయొక్క ్రశంసాపూర్వకమైన ఆశ్వాసారంభపద్యం. 
పాండవులు ద్రుపదరాజుపురంబున నిష్టోపభోగంబు లనుభవించుచు సుఖంబుండుట (సం.1-190-25) 


వ. అ క్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పాండవు లేవురకుం బాంచాలిం బరమోత్సవంబున 
వివాహంబు సేయించి ద్రుపదుం డయ్యేవురకు వేజువేజ యనర్హ్యమణిఖచితంబులైన యాభరణంబులను 
నపరిమితంబు లైన యర్ధరాసులను, సౌవర్హంబు లయిన శయ్యాసనపరికరంబులను, నూజేసిభద్రగజంబులను, 
నూటేసి కాంచనరథంబులను, వేయేసికాంభోజహయంబులను, పదివేవురేసి వరవస్తాభరణభూషితు లగు 
దాసదాసీజనంబులను, నూజేసివేలు పాండిమొదవులను నగ్నిసాక్షికంబుగా నరణం బిచ్చిన. 2 


ప్రతిపదార్థం: ఆ, కథకుండు= ఆ కథను చెప్పేవాడు - ఉగ్రశ్రవసుడు; శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలైన మహామునులకు; చెప్పెన్‌; అట్టు; పాండవులు+ఏవురకున్‌= పాండవులు ఐదుగురకు; పాంచాలిన్‌= ద్రౌపదిని; 
పరమ+ఉత్సవంబునన్‌= మహావైభవంగా; వివాహంబు, చేయించి= పెండ్లి గావించి; ద్రుపదుండు= (ద్రుపదుడు; ఆ+ఏవురకున్‌= 
ఆ ఐదుగురికి; వేణువేణు+అ= విడివిడిగా; అనర్హ్య, మణి, ఖచితంబులు, ఐన= వెలలేనిరత్నాలు పొదగబడినవైన; ఆభరణంబు 
లనున్‌= భూషణాలను; అపరిమితంబులు+ఐన= పరిమితంకానివైన; అర్హ, రాసులను= ధనరాసులను; సౌవర్షంబులు+అయిన= 
బంగారంతో చేయబడిన; శయ్యా+ఆసన, పరికరంబులను= పాన్సులు, పీటలు, ఇతరవస్తువులను; నూణు+ఏసి= వందవంతున; 
భ(ద్రగజంబులను= మదపుటేనుగులను; నూణు+ఏసి= వందవంతున; కాంచన, రథంబులను= బంగారు రథాలను; వేయి+ఏసి= 


856 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేయి వంతున; కాంభోజ, హయంబులను= కాంభోజదేశపుగుర్రాలను; పదివేవురు+ఏసి= పదివేలమందివంతున; వర, 
వస్త్ర+ఆభరణ, భూషితులు+ అగు= శ్రేష్ట్రాలైన వస్త్రాలతో సొమ్ములతో అలంకరిచబడినవాళ్ళయిన; దాన, దాసీ, జనంబులను= 
సేవకులను, పనిగత్తెలను; నూజు+ఏసి, వేలు= లక్షవంతున; పాండి, మొదవులనున్‌= పాడి ఆవులను; అగ్ని, సాక్షికంబుగాన్‌= 
అగ్నిసాక్షిగా; అరణంబు= అల్లుడికి, కూతురికి ఇచ్చే సొమ్ముగా; ఇచ్చినన్‌= ఈయగా, 


తాత్సర్యం: ఆ కథను చెప్పే ఉ(గశ్రవసుడు, శౌనకుడు మొదలైన మహామునులకు చెప్పాడు; ఆ విధంగా పాండవులు 
అయిదుగురికి ద్రౌపదిని ఇచ్చి మహావైభవంగా వివాహం చేయించి, (ద్రుపదుడు ఆ అయిదుగురికి వేరువేరుగా 
ఎంతో విలువైన మణులు పొదిగినఆభరణాలను, బంగారంతో చేసినపానుపులను, పీటలను, ఇతరవస్తువులను, 
నూరేసి మదపుటేనుగులను, నూరేసి బంగారు రథాలను, వేయేసి కాంభోజ దేశపు గుర్రాలను, శ్రేష్టమైన వస్త్రాలతో 
అలంకరించిన పదివేలదాసదాసీజనాలను, లక్షపాడిఆవులను అరణంగా ఇచ్చాడు. 


క చతురుదధివలయ నిఖిల । క్షితితలసామ్రాజ్యలక్షి కిని మూలం బై 
సతి యాజ్ఞసేని పతులకు । నతిముద మొనరించె( దుల్యమగు శుశ్రూషన్‌. 3 


ప్రతిపదార్థం: చతుః+ఉదధి, వలయ, నిఖిల, క్షితి, తల, సామ్రాజ్యలక్ష్మికిని= నాలుగుసముద్రాలు చుట్టుకొని ఉన్న సమస్త 
భూమండలంయొక్క సా(మ్రాజ్యాధికారసంపదకు; మూలంబు+ఐ= కారణమై; సతి, యాజ్ఞసేని= పతివ్రత అయిన ద్రౌపది; 
తుల్యము+అగు= సమానమైన; శుశ్రూషన్‌= సేవతో; పతులకున్‌= భర్తలకు; అతి, ముదము= మిక్కిలి సంతోషాన్ని; 
ఒనరించెన్‌= కలిగించింది. 


తాత్పర్యం: నాలుగుసముద్రాలు చుట్టుకొనిఉన్న సమస్తభూమండల సా(మాజ్యాధికారసంపదకు కారణమై 
పతివ్రతద్రౌపది, సమానంగా సేవచేసి భర్తలందరికీ మిక్కిలిసంతోషాన్ని కలిగించింది. 


సీ, కోడలి యుత్తమ గుణముల కెంతయు । సంతుష్టచిత్త యై కుంతిదేవి 
“లలితాంగి! హరియందు లక్ష్మిని, మటి చంద్రు | నందు రోహిణి, నింద్రునందు శచిని 
నవ్వసిష్టమునీంద్రునం దరుంధతి( బోలి । సుందరి! నీపతులందు. బ్రీతి( 
బతిభక్తి యొప్ప నపత్యంబు6 బడయుము; । గురు వృద్ధబాంధవాతుర విశిష్ట 


ఆ. జనుల నతిథిజనుల సతతంబు( బూజింపు, | మన్నదానమున ధరామరేంద్ర 
వరుల6 దనుపు, మఖిలవసుమతీప్రజ కెల్ల । గరుణ గలుగు మమ్మ కమలనేత్ర! 4 


ప్రతిపదార్థం: కోడలి, ఉత్తమ, గుణములకున్‌, ఎంతయు, సంతుష్టచిత్త ఐ, కుంతిదేవి; లలిత+అంగి!= సుకుమారమైన 
శరీరం కలదానా!; హరియందున్‌= విష్ణుమూర్తియందు; లక్ష్మిని; మతి, చంద్రుని, అందున్‌; రోహిణిన్‌; ఇంద్రుని, అందున్‌; 
శచినిన్‌= శబీదేవిని; ఆ+వసిష్టముని+ఇంద్రు, అందున్‌; అరుంధతిన్‌; పోలి; సుందరి!; నీ పతుల, అందున్‌; ట్రీతిన్‌= (ప్రేమతో; 
పతి, భక్తి; ఒప్పన్‌; అపత్యంబున్‌= సంతానాన్ని; పడయుము= పొందుము; గురు, వృద్ద, బాంధవ+ఆతుర+విశిష్టజనులన్‌= 
గురువులను, వృద్దులను, బంధువులను, రోగులను, పూజ్యులను; అతిధిజనులన్‌= అతిథులుగా విచ్చేసినవారిని; సతతంబున్‌= 
ఎల్లప్పుడు; పూజింపుము; అన్న, దానమునన్‌= అన్నదానంతో; ధర+అమర+ఇం(ద్ర, వరులన్‌= బ్రాహ్మణ శ్రేష్ణులను; తనుపుము= 
తృస్తిపరచుము; కమల, నేత్ర= పద్మాలవంటి కన్నులు కలదానా!; అఖిల, వసుమతీ, ప్రజకు+ఎల్లన్‌= సమస్త భూమండలంమీది 
ప్రజలందరికీ; కరుణ= దయ; కలుగుము+అమ్మ= కలిగి ఉండుము తల్లీ! 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 857 


తాత్సర్యం: కుంతీదేవి, కోడలి ఉత్తమగుణాలకు ఎంతో సంతోషించి, “ద్రౌపదీ! విష్ణుమూర్తిపై లక్ష్మీదేవివలె, 
చంద్రునిమీద రోహిణీదేవివలె, ఇంద్రునిమీద శవీదేవివలె, వసిష్టునిపై అరుంధతివలె నీ భర్తల మీది ప్రేమతో పతిభక్తి 
'ప్రకాశించగా సంతానాన్ని పొందుము. గురువులను, వృద్దులను, బంధువులను, రోగులను, పూజ్యాలను, అతిథులను 
అన్నివేళలా పూజించుము. అన్నదానంతో శ్రేష్టులైన బ్రాహ్మణులను తృప్తిపెట్టుము. భూమిమీదిప్రజలందరిపట్ల దయ 
కలిగి ఉండుము. 


ఉ. పూని పరాక్రమం బెసంగ భూతలనాథుల నోర్తి, వీరు లై 
యీ నవఖండమండితమహీతల మేలుచు, నీపతుల్‌ పయో 
జానన! రాజసూయమఖ మాదిగ నధ్వరపంక్తి సేయుచో 
మానుగ( బత్ని వీ వగుము మానితధర్మవిధానయుక్తితోన్‌. 5 


ప్రతిపదార్థం: పయోజ+ఆనన= పద్మంవంటి ముఖం కలదానా!; నీ, పతుల్‌= నీ భర్తలు; పూని= ప్రయత్నించి; పరాక్రమంబు; 
ఎసంగన్‌= అతిశయించగా; భూతలనాథులన్‌= రాజులను; ఓర్భి= జయించి; వీరులు+ఐ= పరాక్రమముకలవారై ఈ, నవ 
ఖండ, మండిత, మహీతలము= ఈ తొమ్మిది దీవులతో అలంకరించబడిన భూమండలాన్ని; ఏలుచున్‌= పాలించుచు; 
రాజసూయ, మఖము+ఆదిగన్‌= రాజసూయయాగం మొదలైన; అధ్వర, పంక్తి= యాగాల సమూహం; చేయుచో; ఈవు= నీవు; 
మానిత, ధర్మ, విధానయుక్తితోన్‌= గౌరవించబడిన ధర్మపద్దతియొక్క కూడికతో; మానుగన్‌= ఒప్పుగా; పత్నివి= యజ్ఞంవంటి 


ధర్మకార్య సంబంధం కల భార్యవు; అగుము= కావలసింది. 


తాత్పర్యం: పద్మంవంటిముఖం కల ఓ (ద్రౌపదీ! నీ భర్తలు పూనికతో, పరాక్రమాతిశయంతో రాజులను జయించి, 
వీరులై, ఈ తొమ్మిదిదీవులతో అలంకరించబడిన భూమండలాన్ని పరిపాలిస్తూ రాజసూయయాగం మొదలైన 
అనేకయాగాలు చేసేటప్పుడు, నీవు వాళ్ళ ధర్మపత్నిగా ఉండుము. 


విశేషం: నవఖండాలు- భరత, ఇం[ద్ర, పురు, గభస్తి నాగ, తాము, వారుణ, సౌమ్య, గంధర్వ ఖండాలు. జాయ, దార, కళత్రం, 
పత్ని- మొదలైనవి “భార్యకు” పర్యాయపదాలే అయినా యజ్ఞంవంటి ధర్మకార్యాలలో భర్తప్రక్కన కూర్చుండి పాలుపంచుకొనే 
భార్యనే ప్రత్యేకించి “పత్ని అనటం ఉన్నది. తన పుత్రులు రాజసూయం చేయాలనేభావం ఆ రాజమాత అయిన కుంతీదేవి 
హృదయంలో ఇంతముందుగా మోసులెత్తింది. పాండవుల భవిష్యదుజ్ఞ్యల జీవితాన్నిగురించి ఆకాశవాణి, దేవతలు, వ్యాసాది 
మహర్షులు చెప్పినవాక్యాలు ఆమె ఆశలకు, ఆశయాలకు ఆలంబనాలై ఉంటాయి. ఆ రాజసూయం మహాభారతకథనే మలుపు 
తిప్పింది. 


క. “ఇందీవరలోచన! నీ । యం దే నభినందితాత్మ నైనట్టులు నీ 
నందనులయందు. బౌత్రుల । యందును నభినంద్య వగుమ' యని దీవించెన్‌. 6 
ప్రతిపదార్థం: ఇందీవర, లోచన= నల్లకలువలవంటి కన్నులు కలదానా!; ఏను= నేను; నీయందు; అభినందిత+ఆత్మను= 


సంతోషించిన మనస్సు కలదానిని; ఐన, అట్టులు= అయినవిధంగా; నీ, నందనుల, అందున్‌= నీ కుమారులలో; పౌ(త్రుల, 
అందున్‌= మనుమలలో; అభినంద్యవు= సంతోషించదగినదానివి; అగుము+అ; అని, దీవించెన్‌= కమ్ము అని దీవించింది. 


858 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నల్లకలువలవంటి కన్నులు కల ఓ (ద్రౌపదీ! నేను నిన్ను పొంది సంతోషించినట్లే నీవు కూడా నీ 
కొడుకులను, మనుమలను పొంది సంతోషించు” అని దీవించింది. 


విశేషం: “నీవు సంతోషించదగిన యోగ్యులైన కొడుకులు, మనుమలు నీకు కలుగుదురు గాక”! అని కుంతీదేవి దీవెన. 
ఏ స్రీమూర్తికైనా జీవితంలో ఇది గొప్ప దీవెనే. 


వ. అట వాసుదేవుండు ద్రౌపదిని బాండవు లేవురు వివాహం బగుట విని సంతసిల్లి, వా రేవురకు వజ్ర వైడూర్య 
మరకత మౌక్తిక విభూషణంబులును, నానాదేశవిచిత్రవ స్రంబులును, ననేకకరితురంగరథరత్న శిబికావిలా 
సినీనివహంబులుం బుత్తెంచిన. 7 


ప్రతిపదార్థం: అట= అక్కడ; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; (ద్రౌపదిని; పాండవులు; ఏవురు= ఐదుగురు; వివాహంబు+అగుట= 
పెండ్రిచేసుకొనుట; విని= ఆలకించి; సంతసిల్లి; వారు+ఏవురకున్‌= ఆ పాండవులైదుగురికి; వజ్ర, వైడూర్య,మరకత, మౌక్తిక, 
విభూషణంబులును= వజ్రాలు, వైడూర్యాలు, మరకతం, ముత్యాల ఆభరణాలు; నానాదేశ; విచిత్ర, వస్త్రంబులునున్‌= అనేక 
దేశాలకు సంబంధించిన విచిత్రవ(స్తాలు; అనేక, కరి, తురంగ, రథ, రత్న, శిబికా, విలాసినీ, నివహంబులున్‌= పెక్కు 
ఏనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను; పుత్తెంచిన= పంపిన. 


తాత్సర్యం: పాండవులైదుగురు (ద్రౌపదిని వివాహమాడటం విని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఆ 

అయిదుగురికి వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలను, వివిధ దేశాలకు సంబంధించిన 
( 4“ 4“ wa A<Aa9, 

చిత్రవిచిత్రాలైన వస్ర్తాలను, ఎన్నో ఎనుగుల, గుర్రాల, రథాల, రత్నాల, పల్లకీల, వేశ్యల సమూహాలను పంపించాడు. 


చ. విలసిత రాజ్యలీలం బరవీరఠభయంకరు లై గుణంబులన్‌ 
వెలయుచు( బాండవుల్‌ విదితవిక్రము లుండుటడేసి దేవతా 
దులవలనన్‌ భయంబు ద్రుపదుం డెటు(గండ; తదీయదేశముల్‌ 
దలరక యొప్పె రోగ భయ తస్మర డామర వర్ణితంబు లై. 8 


ప్రతిపదార్థం: విలసిత, రాజ్య, లీలన్‌= (ప్రకాశిస్తున్న రాజ్యాధికారవిలాసంతో; పర, వీర, భయంకరులు+ఐ= శత్రువీరులకు 
భయాన్ని కలిగించేవాళ్ళయి; గుణంబులన్‌= మంచిగుణాలతో; వెలయుచున్‌= ఒప్పుతూ (ప్రకాశిస్తూ); విదిత, వి[క్రములు= 
ప్రసిద్దమైన పరాక్రమం కలవాళ్ళు; పాండవుల్‌; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; ద్రుపదుండు; దేవతా+ఆదుల, వలనన్‌= 
దేవతలు మొదలైన వారివలనకూడా; భయంబు= భీతిని; ఎజుంగండు+అ= పొందలేదు; దేశముల్‌= అతనియొక్క దేశాలు; 
రోగ భయ, తస్కర, డామర, వర్ణితంబులు+ఐ= రోగభయంచేత, దొంగలచేత, కొల్లగొట్టుటచేత విడువబడినవై - అంటే 
రోగం, దొంగలు, కొల్లగొట్టటాలు లేనివై; తలరక= కలతపొందక; ఒప్పెన్‌= |ప్రకాశించాయి. 


తాత్సర్యం: వెలుగుతున్న రాజ్యాధికారవిలాసంతో, శత్రువీరులకు భయం కలిగించేవాళ్ళయి, సుగుణాలతో (ప్రకాశిస్తూ 
మహాపరా[క్రమశాలులైన పాండవులు ఉండటంవలన 'ద్రుపదునికి దేవతలవలనకూడా భయం లేకుండా ఉన్నది. 
అతని దేశాలు - రోగాలు, దొంగలు, కొల్లగొట్టటాలు లేనివై కలతలేక సుఖంగా ఉన్నాయి. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 859 
చారులవలన పాండవుల యభ్యుదయమును నిని దుర్యోధనుండు నిర్వేదించుట (సం.1-191-1) 


వ. ఇట్లు పాండవులు ద్రుపదుపురంబున నఖిలరాజ్యవిభవసమన్వితు లయి యొక్కసంవత్సరం బుండునంత నంతయు 

నెఖింగి దుర్యోధనగూఢచారు లరిగి కర్ణదుశ్ళాసనసౌబలసోమదత్తపరివృతుం డయి యున్న దుర్యోధనునకు మ్రొక్కి 

యి ట్లనిరి. 9 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు= పాండుకుమారులు; దద్రుపదు, పురమునన్‌= ద్రుపదునినగరంలో; అఖిల, 
రాజ్య, విభవ, సమన్వితులు+అయి= సమస్తరాజ్యవైభవంతో కూడుకొన్నవాళ్ళయి; ఒక్క, సంవత్సరంబు; ఉండునంతన్‌= 
ఉండగా; అంతయున్‌= అంతా; ఎటీంగి= తెలిసికొని; దుర్యోధన, గూఢ+చారులు= దుర్యోధనునివేగులవాళ్ళు; అరిగి= వెళ్ళి; 
కర్ణ దుశ్శాసన, సౌబల, సోమదత్త, పరివృతుండు+అయి= కర్ణ దుశ్ళాసన శకుని సోమదత్తులచే కొలువబడినవాడై, ఉన్న= 
ఉండు దుర్యోధనునకున్‌; (మొక్కి; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు ద్రుపదునినగరంలో సమస్తరాజ్యవైభవంతో ఒక్కసంవత్సరం ఉండగా; 
విషయాన్నంతా తెలిసికొని దుర్యోధనునివేగులవాళ్ళు, హస్తినాపురానికి వెళ్ళి, కర్ల దుళశ్ళాశన శకుని సోమదత్తులు 
చుట్టూ చేరి ఉండగా, కొలువున్న దుర్యోధనునికి మొక్కి ఇట్టా అన్నారు. 


నీ, కర్ణశల్యులు మొదల్‌గా6 గల భూపతు । లత్యంత బలవంతు లస్త్రవేదు 
లుద్దతుల్‌ మోపెట్టనోపని చాప మ । శ్రమమున మోపెట్టి, చదల. దిరుగు 


నయ్యంత్ర మేసి, మీయందణముందరం । గృష్టం దోడ్కొని యొక్క కృష్ణవర్డుం 
డెక్కటి రణములో నేపునం గానీను । నోడించి జయలీల నున్న యాత 


ఆ. డర్జునుండు; మటిమహాబాహుబలమున । శల్యుం ద్రెళ్ల వైచి శత్రువరుల 
నెల్ల దల్లడిల్ల నెగచిన యాతండు । భీమసేను6 డమితభీమబలుండు. 10 


ప్రతిపదార్థం: కర్ల శల్యులు= కర్టుడు, శల్యుడు; మొదల్‌, కాన్‌+కల= ఆదిగా ఉన్న; భూపతులు= రాజులు; అత్యంత, 
బలవంతులు= మిక్కిలి బలముకలవాళ్లు; అస్త్ర, వేదులు= అస్త్రవిద్యను ఎరిగినవాళ్ళు; ఉద్దతుల్‌= గర్వించినవాళ్ళు; మోపెట్టన్‌= 
౧ =] =] థి లు 
ఎక్కు పెట్టటానికి; ఓపని= సాధ్యంకాని; చాపము= ధనుస్సును; అశ్రమమునన్‌= సులువుగా; మోపెట్టి= ఎక్కుపెట్టి; చదలన్‌= 
ఆకాశంలో; తిరుగు, ఆ+యం(త్రము= కదిలే ఆ మత్స్యయంత్రాన్ని; ఏసి= కొట్టి; మీ, అందణు ముందరన్‌= మీ అందరి 
సమక్షంలో; కృష్ణన్‌= (ద్రౌపదిని; తోడ్కొని= తీసికొని; ఎక్కటి, రణములోన్‌= ద్వంద్వయుద్దంలో; ఏపునన్‌= పరాక్రమంతో; 
కానీనున్‌= కన్యాపుత్రుడు అయిన కర్టుడిని; ఓడించి; జయ, లీలన్‌= జయముయొక్కవిలాసంతో; ఉన్న= ఉండే, ఆతండు= 
అతడు; ఒక్క= ఆ ఒకే ఒక్క; కృష్ణవర్గుడు= నల్లటికాంతికలవాడు; అర్జునుండు; మటీ= ఇక; మహా, బాహు, బలమునన్‌= 
బం ౯ ౧ జ 
గొప్ప భుజబలంతో; శల్యున్‌= శల్యుణ్ణి; (త్రెళ్ళ, వైచి= పడవేసి; శత్రు, వరులన్‌= మేటి శత్రువులందరిని; తల్లడిల్లన్‌= 
భయపడగా, బాధపడగా; ఎగచిన= తరిమిన; ఆతండు; అమిత, భీమ, బలు(డు= అంతులేనిభయంకరమైన బలం కలవాడు; 
భీమసేనుండు; 


తాత్సర్యం: మహాబలవంతులు, అస్త్ర విద్యావేత్తలు, గర్వితులు అయిన కర్గ్లుడు, శల్యుడు మొదలైన రాజులంతా 
ఎక్కు పెట్టలేని ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టి, ఆకాశంలో తిరిగే మత్సయంతత్రాన్ని కొట్టి, అందరిఎదుట 
ద్రౌపదిని చేపట్టి, ద్వంద్వయుద్దంలో తన పరాక్రమం (ప్రకాశించేటట్లు కర్షుడిని ఓడించి విజయవిలాసంతో ఉన్న ఆ 


860 శ్రీమదాంధ్ర మహాభారతము 


నల్లటివాడు - అర్జునుడు. గొప్ప భుజబలంతో శల్యుడిని పడవేసి, మేటిశత్రువులందరినీ తల్లడిల్లజేసి తరిమిన, ఆ 
మహాభయంకరమైన బలం గలవాడు భీముడు. 


చ. 'అనిమొన నట్లు దా(కిన మహారథులన్‌ ధృతరాష్ట్రరాజనం 
దనుల బలాఢ్యులన్‌ దళితదర్పుల( జేసినవారు ధర్శనం 
దనయము లుగ్రనీరు' లని తద్విధమంతయు నేర్పడంగ. జె 
ప్పెన విని కౌరవప్రభుండు. బెల్ముఖి తద్దయు దుఃఖీతాతు( డై. 11 


ప్రతిపదార్థం: అని, మొనన్‌= యుద్దంమొదట; అట్టు; తాంకిన= ఎదుర్కొన్న; మహారథులన్‌= గొప్పయోధుల్ని; బల+ఆఢ్యులన్‌= 
బలవంతులను; ధృతరాష్ట్రరాజ, నందనులన్‌= ధృతరాష్ట్రమహారాజు కుమారులను; దళిత, దర్పులన్‌= ఖండింపబడిన గర్వం 
కలవాళ్ళనుగా - అంటే అణచివేయబడిన గర్వం కలవాళ్ళనుగా; చేసినవారు= చేసినవాళ్ళు; ఉ(గ్రవీరులు= భయంకరమైన 
పరా(క్రమం కలవాళ్ళు; ధర్మనందన, యములు= ధర్మరాజు, కవల లైన నకులసహదేవులు; అని= ఆ (ప్రకారం; తత్‌+విధము= 
ఆ విధం; అంతయున్‌, ఏర్పడంగన్‌= స్పష్టం అయ్యేటట్టు; చెప్పినన్‌= చెప్పుగా; విని; కౌరవ, 'ప్రభుండున్‌= దుర్యోధనుడు కూడ; 
పెల్కుటీ= వెలవెలపోయి; తద్దయున్‌= మిక్కిలి; దుఃఖిత+ఆత్ముండు+ఐ= దుఃఖించిన మనస్సు కలవాడై. 


తాత్సర్యం: యుద్దప్రారంభంలో ఆ విధంగా ఎదుర్కొని మహారథులూ, బలవంతులూ అయిన ధృతరాష్ట్ర 
మహారాజుకుమారులగర్వాన్ని అణచినవాళ్ళు - ధర్మజ నకుల సహదేవులనీ, ఆ విషయాన్నంతా స్పష్టంగా చెప్పుగా 
విని, దుర్యోధనుడు వెలవెలబోయి మిక్కిలి దుఃఖించాడు. 


విశేషం: ఈ వివరాలు ద్రౌపదీస్వయంవరఘట్టంలో చెప్పకుండ ఇక్కడ చారులచేత చెప్పించటంవలన పునరుక్తిదోషం 
కలుగకుండ విశేష వృత్తాంతాన్ని ప్రతిపాదించి కథాంశాలకు ఉత్కంఠ నాపాదించటం జరిగింది. ఈ వివరణ లేకపోతే 
ధర్మరాజు, నకులసహదేవులు సభను వీడి ఎందుకు ముందుగానే వెళ్ళారో, భీము డొక్కడే సభలో ఎందుకు ఆగాడో 
తెలియదు. ఇప్పుడు స్వయంవర ఘట్టంలో పాండవులు కూడబలుకుకొని కార్యాన్ని సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించినట్లు 
స్పష్టమవుతున్నది. 


వ. 'అక్కట! పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్గుం డయ్యెం గా కేమి; దైవానుకూల్యంబు లేక మానుషం 
బెంతయయ్యు నేమి సేయు(; బాండవు లేమిదైవసంపన్నులైరో యని వగచి, యూ యవసరంబున ద్రుపదు భేదించి 
పాండవుల నుత్సాదింపవలయు నె ట్లనిన. 12 


ప్రతిపదార్థం: అక్కట= అయ్యో!; పురోచనుండు; ఒక్కరుండు+అ= ఒక్కడే; లక్కయింటన్‌= లక్కఇంటిలో; దగ్దుండు+ 
అయ్యెన్‌= కాలిపోయాడు; కాక+ఏమి= కాబోలు; దైవ+అనుకూల్యంబు= దైవముయొక్కతోడ్చాటు; లేక= లేకుండా; మానుషంబు= 
మానవప్రయత్నం; ఎంత, అయ్యున్‌= ఎంతయినా; ఏమి, చేయున్‌= ఏమి చేయగలదు!; పాండవులు; ఏమి= ఎంత; 
దైవసంపన్నులు+ ఐరో= దైవబలసంపదతో కూడినవాళ్ళు అయ్యారో; అని= ఆ విధంగా; వగచి= విచారించి; ఈ, అవసరంబునన్‌= 
ఈ సమయంలో; (ద్రుపదున్‌, భేదించి= ద్రుపదుడిని వేరుచేసి; పాండవులన్‌; ఉత్సాదింపవలయున్‌= పెకలించాలి; ఎట్టు+అనినన్‌= 
ఏ విధంగా అంటే. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 861 


తాత్సర్యం: “అయ్యో! పురోచనుడు ఒక్కటే లక్కఇంటిలో మాడిపోయాడు కాబోలు! దైవం అనుకూలించకుంటే 
మానవప్రయత్నం ఎంత ఉన్నా ప్రయోజనం ఏమిటి? పాండవులు ఎంతదైవబలసంపన్నులో గదా!” అని చింతించి, 
ఈ సమయంలో (ద్రుపదుడిని వేరు చేసి పాండవులను పెకలించివేయాలి. ఎట్టాగంటే. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


ఉ. యాదవవృష్టిభోజవరు లందటు౯ బాండవపక్షపాతు; ల 

చ్చేదివిభుండు వారలన చేకొనువాండగు; వీరలెల్ల నా 

త్మోదయవృద్ది పొంటెను దదున్నతి. గోరుదు; రట్లు గావునన్‌ 

భేదము సేయంావలయు. బెలన యందజు. గూడకుండంగన్‌. 13 
ప్రతిపదార్థం: యాదవ, వృష్టి భోజ, వరులు= యాదవ, వృష్టి భోజ(కుల)శ్రేష్టులు; పాండవపక్షపాతులు= పాండవులపై 
పక్షపాతం కలవాళ్లు; ఆ+చేది, విభుండు= ఆ చేది రాజైన శిశుపాలుడూ; వారలన్‌+అ= వారినే; చేకొనువా(డు= చేపట్టేవాడు- 
అంటే వారి పక్షాన్నే [గ్రహించేవాడు; అగున్‌= అగును; వీరలు+ఎల్లన్‌= వీళ్ళంతా; ఆత్మ+ఉదయ, వృద్దిపొంటెను= తమ 
అభ్యుదయం యొక్క అభివృద్దికంటె; తత్‌+ఉన్నతిన్‌= ఆ పాండవులయొక్క అభివృద్దిని; కోరుదురు= కోరుతారు; అట్టు+కావునన్‌= 
అందువల్ల; అందణు= వీళ్లు అంతా; కూడక+ఉండంగన్‌= కలియకుండా ఉండేటట్లు; సెల్చనన్‌= వెంటనే; భేదము= వేర్పాటు; 
చేయంగావలయున్‌= కలిగించాలి. 


తాత్పర్యం: యాదవ వృష్టి భోజ కుల (శ్రేష్టులంతా పాండవ పక్షపాతులు. ఆ చేది రాజైన శిశుపాలుడుకూడా వాళ్ళ 
పక్షం వహించేవాడే. వీళ్ళంతా తమ అభ్యుదయంకంటె పాండవుల అభివృద్దినే కోరుతారు. అందువలన వీళ్ళంతా 
ఒకటి కాకుండా భేదం కల్పించాలి. 


విశేషం: పాండవులకు పెదతండ్రి కొడుకులైన దుర్యోధనాదులు శత్రువులయ్యారు. (ద్రుపదరాజు వుత్రికను 
వివాహంచేసికొనటంవలన, పాండవులకు బంధువర్గం ఏర్పడింది. ఈ సంగతి వ్యాసు డిదివరకే సూచించాడు. పాండవ 
మిత్రులూ, బంధువులూ వారివారి స్వార్దాలకంటె పాండవుల అభ్యుదయాన్నే కోరుతారు. కౌరవపక్షం దానికి విరుద్దం. వారికి 
స్వార్ధమే లక్ష్యం. ఈ సంగతి తెలిసికొన్న దుర్యోధనుడు పాండవబలాన్ని అంచనావేసి, భయపడి, వాళ్ళపట్ల భేదోపాయాన్ని 

(53. ధ్‌ 
ప్రయోగించాలని యోచించాడు. కణికుడు బోధించిన శు(క్రనీతి ప్రకారం శత్రువుల పట్ల భేదోపాయాన్ని ప్రయోగించటానికి 
దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు. (కణికనీతి. చూడు: ఆది. 6.119,120). 


వ. అని దుర్యోధనుండు పాండవ పాంచాల విభేదనోపాయంబు. జింతించుచుండె; నంత విదురుండు 
పాండవాభ్యుదయంబును బాంచాలీస్వయంవరంబును దుర్యోధనాదులు భగ్నదర్పు లగుటయు విని సంతసిల్లి, 
పాండవులు ద్రుపదరాజపుత్రిం బెండ్లి యై ద్రుపదుపురంబున సుఖంబున్న వా రని ధృతరా ప్రునకుం జెప్పిన నతం 
డి ట్లనియె. 14 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; దుర్యోధనుండు; పాండవ, పాంచాల, విభేదన+ఉపాయంబున్‌= పాండవులను ద్రుపదుడిని 
వేరుపరచే ఉపాయాన్ని; చింతించుచుండెన్‌= ఆలోచిస్తూఉన్నాడు; అంతన్‌= అంతలో; విదురుండు= విదురుడు; పాండవ+ 


862 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభ్యుదయంబును= పాండవుల అభివృద్ధిని; పాంచాలీ, స్వయంవరంబును= (ద్రౌపదీ స్వయంవరాన్ని; దుర్యోధన+ఆదులు= 
దుర్యోధనుడు మొదలైనవాళ్ళు; భగ్న; దర్పులు= పోయినగర్వం కలవాళ్ళు; అగుటయును= కావటం; విని= ఆలకించి; 
సంతసిల్లి; పాండవులు= పాండుకుమారులు; ద్రుపదరాజు, పుత్రిని= ద్రౌపదిని; పెండ్లి+ఐ= పెండ్లాడి; ద్రుపదు, పురంబునన్‌= 
(ద్రుపదుని నగరంలో; సుఖంగా+ఉన్నవారు= సుఖంగా ఉన్నారు; అని= ఆ విధంగా; ధృతరాునకున్‌, చెప్పినన్‌= ధృతరాష్ట్రునికి 
చెప్పగా; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అని దుర్యోధనుడు పాండవులను (ద్రుపదునుండి వేరుచేసే ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో 
విదురుడు పాండవుల అభ్యుదయాన్ని, ద్రౌపదీస్వయంవరాన్నీ, దుర్యోధనుడు భంగపడటాన్ని విని సంతోషించి, 
పాండవులు ద్రౌపదిని పెండ్రిచేసికొని ద్రుపదుడినినగరంలో సుఖంగా ఉన్నారని ధృతరాష్ట్రునికి చెప్పగా, అతడు 
ఇట్లా అన్నాడు. 


ఆ. యజ్ఞసేనుకూంతు నభిజాత నాతని | యజ్ఞవేది నుదిత యయినదాని 

ననఘవిధి వివాహ మయి పాండునందనుల్‌ । మిగుల మిత్రబలసమృద్దు లయిరి. 15 
ప్రతిపదార్థం: యజ్ఞసేనుకూంతున్‌= (ద్రుపదునికూతురిని; అభిజాతన్‌= ఉత్తమవంశం కలదానిని; అతని= ఆ ద్రుపదుని; 
యజ్ఞవేదిన్‌= యజ్ఞవేదికలో; ఉదిత, అయిన, దానిన్‌= పుట్టిన దానిని; అనఘ, విధిన్‌= దోషం లేని పద్దతిలో; వివాహము+అయి= 


పెండ్లాడి; పాండు, నందనుల్‌= పాండుకుమారులు; మిగులన్‌= మిక్కిలి; మిత్ర, సమృద్దులు= మిత్రబలంతో  నిండినవాళ్ళు; 
అయిరి= అయ్యారు. 


తాత్పర్యం: యజ్ఞవేదికలో పుట్టి, ఉత్తమవంశం కల (ద్రౌపదిని చక్కగా వివాహమాడటంవలన పాండవులు 
మిక్కిలిమిత్రబలాన్ని పొందారు. 
విశేషం: గృహస్థధర్మంలో ఉత్తమవంశంలో పుట్టి గుణవతి అయిన వధువుకుండే ప్రాధాన్యం ధృతరాష్ట్రునిమాటలో ధ్వనిస్తున్నది. 
క కొడుకుల యభ్యుదయము విని । కడు సంతస మయ్యె నిపుడు; కౌరవకుల మే 

ర్పడ వెలి(గె నెల్లరాజుల । నొడిచిన భుజవీర్యమున మహోత్సాహమునన్‌. 16 


ప్రతిపదార్థం: కొడుకుల, అభ్యుదయము= కొడుకుల అభివృద్ధిగురించి; విని, కడు=మిక్కిలి; సంతసము+అయ్యెన్‌; ఇపుడు; 
కౌరవకులము= కౌరవవంశం; ఎల్ల, రాజులన్‌= అందరి రాజుల్ని; ఒడిచిన= ఓడించిన; భుజ, వీర్యమునన్‌; మహా+ఉత్సాహమునన్‌= 
గొప్ప ఉత్సాహంతో; ఏర్పడన్‌= స్పష్టంగా; వెలిగాన్‌= ప్రకాశించింది. 


తాత్సర్యం: పాండవుల అభివృద్దినిగూర్చి వినటంవలన ఎంతోసంతోషం కలిగింది. ఇప్పుడు కౌరవవంశం రాజులందరినీ 
ఓడించిన భుజబలంతో, మహోత్సాహంతో బాగా (ప్రకాశించింది. 


వ. అని విదురునకు మనభ్రైయంబుగాం బలికి, యంతఃపురంబునకుం జని యంతస్తాపం బేర్పడకుండ నుండునంత; 
గర్భ దుర్యోధనులు ధృతరాషు పాలికిం జని యి ట్లనిరి. 17 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; విదురునకున్‌= విదురునితో; మనఃప్రియంబుగాన్‌= మనసుకు సంతోషం కలిగేటట్టు; 
పలికి, అంతఃపురంబునకున్‌= అంతఃపురానికి; చని= వెళ్ళి; అంతస్‌+తాపము= లోపలి దుఃఖం - అంటే మనస్సులోని 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 863 
దుఃఖం; ఏర్పడకుండన్‌= బయటపడకుండా; ఉండున్‌, అంతన్‌= ఉన్న సమయంలో; కర్షదుర్యోధనులు= కర్గుడు, దుర్యోధనుడు; 
ధృతరాష్ట్ర, పాలికిన్‌= ధృతరాష్ట్రుని దగ్గరకు; చని= వెళ్ళి; ఇట్టు+అనిరి. 
తాత్పర్యం: అని విదురునిమనస్సుకు సంతోషం కలిగేటట్టు పలికి, అంతఃపురానికి వెళ్ళి, తనమనస్సులోని దుఃఖం 
బయటపడకుండా ఉండగా - కర్షదుర్యోధనులు, ధృతరాష్టునిదగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నారు. 

దుర్యోధనుండు తండ్రితో బాండవపాంచాలవిభేదనోపాయంబు నాలోచించుట (సం.1-192-25) 
క. రేయును బగలును విదురుండు । నీయొద్దన యునికి(జేసి నేరము పలుకన్‌ 
మాయిష్టం బెటింగింపంగ | ధీయుత ! యెడం గంటి మిన్ని దివసంబులకున్‌. 18 


ప్రతిపదార్థం: రేయును= రాత్రి; పగలును= పగలూ; విదురుండు; నీ, ఒద్దన= నీ ప్రక్కనే; ఉనికిన్‌+చేసి= ఉండటంచేత; 
పలుకన్‌, నేరము= చెప్పలేకపోయాము; ధీయుత= బుద్ధిబలంతో కూడినవాడా!; ఇన్ని, దివసంబులకున్‌= ఇన్నిరోజులకు; మా, 
ఇష్టంబు= మా కోరిక; ఎటింగింపంగన్‌= తెలపటానికి; ఎడన్‌= అవకాశాన్ని; కంటిమి= పొందాము. 


తాత్సర్యం: రాత్రీ పగలూ విదురుడు నీ వద్దనే ఉండటంచేత మా మనస్సులోని మాట చెప్పలేకపోయాము. మేధావీ! 
మా కోరిక తెలపటానికి ఇన్నిరోజులకు అవకాశం ఏర్పడింది. 


క. విదురుండు పాండవహితు( డని | మొదలన యెటింగియును నతి విమోహంబున న 
వ్విదురువచనంబ నిలుపుదు । హృదయంబున; నతడు పెద్దయిష్టుండు మీకున్‌. 19 


ప్రతిపదార్థం: విదురు(డు; పాండవ, హితు(డు= పాండవుల మేలు కోరేవాడు; అని, మొదలన= అని స్పష్టంగా మొదటనే; 
ఎతీగియును= తెలిసికూడా; అతి, విమోహంబునన్‌= మిక్కిలి అజ్ఞానంచేత; ఆ+విదురు, వచనంబు+అ= ఆ విదురునియొక్క 
మాటే; హృదయంబునన్‌= మనసులో; నిలుపుదు= నిలుపుకొంటావు; అతడు= ఆ విదురుడు; మీకున్‌; పెద్ద= మిక్కిలి; 
ఇష్టుండు= ఇష్టమైనవాడు. 


తాత్సర్యం: విదురుడు పాండవుల మేలు కోరేవాడని మొదటనే తెలిసికూడా మిక్కిలి అజ్ఞానంతో ఆ విదురుడి 
మాటే మనస్సులో నిలుపుకొంటావు. అతడు మీకు బాగా ఇష్టమైనవాడు. 


విశేషం: ఈ మాటలు ధృతరాష్రుడిని వ్యంగ్యంగా నిష్టూరమాడుతున్నట్టున్నాయి. మనసును విరిచే మాటలు ఇట్లాగే 
లు అ C2 నలి 


ఉంటాయి. 
వ. అనిన వారలకు ధృతరాష్తుం డి ట్లనియె. 20 


ప్రతిపదార్థం: అనినన్‌= అని మాటాడగా; వారలకున్‌= ఆ కర్ష దుర్యోధనులకు; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని అనగా వారితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. 


సీ. “పలుకుల( జియ్వుల( బాండవులకు( జ్రీతి | గలయట్ల యుండుదుంగాని నాదు 
హృదయంబు విదురున కెన్నండు నెటి(గింప; నేను మీతల(చిన యివ్విధంబ 


864 శ్రీమదాంధ్ర మహాభారతము 


తలంచుచు నుండుదు; దైెవసంపద గల । వారల బాండవవరుల నేమి 
సేయంగ నగు? నెద్ది చెప్పం డిష్టం బింక?' । ననిన విచిత్రవీర్యాత్మజునకు 


ఆ. దుష్టచేష్టితుండు దుర్యోధనుం డిట్టు । లనియె. 'జిత్తగింపు మవనినాథ! 
పాండురాజసుతుల( బాంచాలపతియొద్ద | నుండకుండ. జేయు టుచిత మిపుడు' 21 


ప్రతిపదార్థం: పలుకులన్‌= మాటలలో; చెయ్వులన్‌= చేతలలో; పాండవులకున్‌; ్రీతి= ప్రీతి; కల, అట్టు+అ= ఉన్నట్లే; 
ఉండుదున్‌+కాని= ఉంటానుకానీ; నాదు, హృదయంబు= నా మనస్సు; విదురునకున్‌; ఎన్నండున్‌= ఎప్పుడుగానీ; 
ఎటిగింపన్‌= చెప్పను; ఏను= నేను; మీ, తలంచిన, ఈ+విధంబు+అ= మీరు ఆలోచించినట్టే; తలంయయచున్‌= ఆలోచిస్తూ; 
ఉండుదున్‌= ఉంటాను; దైవ, సంపద= దైవబల సంపత్తి; కల= కలిగిన; వారలన్‌= వాళ్ళను; పాండవ, వరులన్‌= ఉత్తములైన 
పాండవులను; ఏమి; చేయంగన్‌+అగున్‌= ఏమి చేయగలం!; ఇంకన్‌= ఇంకా; ఎద్ది= ఏది; ఇష్టంబు= ఇష్టమో; చెప్పుండు= 
చెప్పండి; అనినన్‌= అని అనగా; విచిత్రవీర్య+ఆత్మజునకున్‌= విచిత్రవీర్యుని కుమారుడైన ధృతరాష్ట్రునికి; దుష్ట చేష్టితుండు= 
చెడ్డపనులు చేసేవాడు; దుర్యోధనుండు; ఇట్టులు, అనియెన్‌; అవనినాథా= మహారాజా!; చిత్తగింపుము= దయతో వినుము; 
పాండురాజు సుతులన్‌= పాండురాజుకుమారులైన పాండవులను; పాంచాలపతి, ఒద్దన్‌= (ద్రుపదునిదగ్గర; ఉండకుండన్‌, 
చేయుట= ఉండకుండా చేయడం; ఉచితము= తగినపని. 


తాత్సర్యం: 'మాటలలో, చేతలలో పాండవులపట్ల పీతి ఉన్నట్లే ఉంటాను. కాని, నా మనస్సును విదురునికి ఎన్నడూ 
తెలియనీయలేదు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవాళ్ళు. ఏం చేయగలం? ఇక మీకు 
ఏది ఇష్టమో చెప్పండి” అని ధృతరాష్ట్రుడు అనగా దుర్మార్గపు పనులు చేసే దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. 
'మహారాజా! చిత్తగించండి. పాండవులను పాంచాలరాజు దగ్గర ఉండకుండా చేయటం ఇప్పుడు ఉచితమైన పని. 


షం: ఇది ధృతరాష్ట్రునిస్వభావాన్ని వ్యక్తంచసి సీసం. బహిరంగంగా పాండవట్రతి, అంతరంగం ౦డవద్వషం అతని 

విశేప తశ పాండవళీ లో పాండవదే 

స్వభావం. అందులో తండ్రికొడుకులు బింబ ప్రతిబింబాలు. ఆలోచన కొడుకుది, ఆచరణ తండ్రిది. సీసంవంటి కఠిన పాషాణ 

హృదయం ఈ సీసపద్యంలో సూచితం. 

వ. అది యె ట్లనినం బుత్ర మిత్ర బాంధవ బలసంపన్నుం డైన ద్రుపదునొద్ద( బాండవు లుండువా 'రైన వారలం 
గృష్టబలదేవులు యదువృష్టిభోజాంధకవర్గములతో వచ్చి కూడిన నెవ్వరు సాధింపనోపరు; గావున, నెడసేయక 
ద్రుపదుండు పాండవుల విడుచునట్లుగా భేదింత; మొండె, వలనుగలవారలం బంచి కౌంతేయమాద్రేయులను 
దమలో విరక్తు లగునట్లుగాం జేయింత; మొండె నతిలలితప్రమదాజనంబుల. బ్రత్యేకంబ యేవురకుం బ్రయోగించి 
ద్రౌపదివలన విరక్తి. బుట్టింత; మొండె, నేవురకు నొక్కతియ యా లగుట కష్టం బని ద్రోవది( బాండవులవలన విగత 
స్నేహం గావింత; మొండె, నుపాంశుప్రయోగంబుల భీము వధియించి తక్కినవారల బలహీనులం జేయుదము.22 

ప్రతిపదార్థం: అది= ఆ కార్యం; ఎట్టు+అనినన్‌= ఏ విధంగా అంటే; పుత్ర, మిత్ర బాంధవ, బల, సంపన్నుండు+ఐన= 

పుత్రులతో, స్నేహితులతో, బంధువులతో, బలంతో నిండినవాడైన; ద్రుపదు, ఒద్దన్‌= (ద్రుపదుని దగ్గర; పాండవులు= పాండు 


కుమారులు; ఉండువారు+ఐన= ఉండేవాళ్లెతే; వారలన్‌= వాళ్ళను; కృష్ణు బలదేవులు; యదు, వృష్టి భోజ+అంధక, వర్గములతో; 
వచ్చి= చనుదెంచి; కూడినన్‌= కలసినట్రెతే; ఎవ్వరు= ఎవ్వరు కూడా; సాధింపన్‌+ఓపరు= జయించలేరు; కావునన్‌= కాబట్టి; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 865 


ఎడచేయక= ఆలస్యం చేయక; (ద్రుపదుండు; పాండవులన్‌= పాండవుల్ని; విడుచునట్టుగా; భేదింతము= చీలిక కలిగింతము; 
ఒండెన్‌= కానియెడల; వలను, కలవారలన్‌= నేర్చుకలవాళ్ళను; పంచి= పంపి; కౌంతేయ, మాద్రేయులను= కుంతికొడుకులను, 
మాద్రికొడుకులను; తమలో= వారిలో; విరక్తులు+అగునట్టుకాన్‌= (ప్రేమలేనివాళ్ళు అయ్యేటట్టుగా; చేయింతము= చేయిద్దాము; 
ఒండెన్‌= కాదేని; అతి, లలిత, ప్రమదా, జనంబులన్‌= మిక్కిలి అందమైన (స్త్రీలను; ఏవురకున్‌= ఐదుగురకు; ప్రయోగించి= 
ఉపయోగించి; |ద్రౌపదివలనన్‌= (ద్రౌపదియెడ; విరక్తిన్‌= ఏవగింపు; పుట్టింతము= కలిగిస్తాము; ఒండెన్‌= కాదేని; ఏవురకున్‌= 
ఐదుగురికి; ఒక్కతియు+అ= ఒకతె; ఆలు+అగుట= భార్య కావటం; కష్టంబు+అని= కష్టం అని; (ద్రోవదిన్‌= (ద్రౌపదిని; 
పాండవులవలన= పాండవులపై; విగత, స్నేహన్‌= తొలగిన (పేమకలదానినిగా; కావింతము= చేద్దాం; ఒండెన్‌= కాదేని; 
ఉపాంశు, ప్రయోగంబులన్‌= రహస్యాలైన మంత్రతంత్రాలచేత; భీమున్‌= భీముణ్ణి, వధియించి= చంపి; తక్కిన, వారలన్‌= 
మిగతావాళ్లను, బలహీనులన్‌, చేయుదము. 


తాత్సర్యం: అది ఎట్టాగంటే, పుత్రమిత్రబంధుబలం సమృద్దిగా కల (ద్రుపదుని దగ్గర పాండవులుండి, వాళ్ళకుతోడుగా 
శ్రీకృష్ణబలరాములు యదువృష్టి భోజాంధకవర్గాలతో వచ్చి చేరితే, ఇక వాళ్ళను జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. 
అందువలన ఆలస్యం చేయక (ద్రుపదుడు పాండవులను వదిలేటట్టుగా చీలిక కలిగిద్దాం. లేకుంటే, నేర్పరులైన 
వాళ్ళను పంపి కుంతికొడుకులకు, మాద్రికొడుకులకు తమలో తాము (పేమ లేని వాళ్ళయ్యేటట్టు చేద్దాం. అట్లా 
కాకుంటే, మిక్కిలి అందగత్తెలైన ఆడవాళ్ళను పాండవులైదుగురిపై ప్రయోగించి, (ద్రౌపదిపట్ల ఏవగింపు పుట్టిద్దాం. 
కాకుంటే, ఐదుగురికి ఒక్కతె భార్య కావటం కష్టం అని (ద్రౌపదిని పాండవుల మీద (ప్రేమలేనిది అయ్యేటట్టుగా 
చేద్దాం. లేకుంటే చాటుమాటు మంత్రతంత్రాలు నడిపి భీముడిని చంపి మిగిలినవాళ్ళను బలహీనులుగా చేద్దాం. 


విశేషం: సామదానాలు ఫలించినప్పుడు భేదోపాయాన్ని ప్రయోగించటం రాజనీతి. అవసరాన్నిబట్టి దుర్యోధనుడు ముందుగానే 
ప్రయోగిస్తున్నాడు. ఇందులో ఆరురకాల భేదోపాయాలను తండ్రిముందు ప్రతిపాదిస్తున్నాడు. అవి 1.బంధువులబలగం కూడి 
ఒక కూటమిగా ఏర్పడకుండ చూడటం. 2. పాండవులకూ వారిబంధువులలో ముఖ్యుడైన (ద్రుపదునికీ నడుమ భేదం 
కలిగించటం, 3. బంధువుల మధ్య భేదోపాయం పనిచేయకపోతే అన్నదమ్ముల మధ్య సవతితల్లుల బిడ్డలనే భావంతో 
కౌంతేయులు, మాద్రేయులు అనే భేదం కలిగించటం, 4. దద్రౌపదికంటె అందగత్తెలను పాండవులమీద ప్రయోగించి భర్తలకు 
భార్యపట్ట మక్కువలేకుండా చేయటం. 5. పంచభర్చక అయిన ద్రౌపదికి భర్తలపై భేదభావం కలిగించటం. 6. పాండవబల 
మూలస్తంభంగా భావించబడే భీముడిని వధించి, వాళ్ళను నిర్వీర్యం చేయటం. ఇది దుర్యోధనుని దుర్విదగ్ధత, దుర్మార్గ 
ప్రవృత్తి, ప్రతిఫలించే ప్రతిపాదనలు. (సంపా.) 


ఆ. గాడ్పుచూలి పిటు(దు( గావంగ నర్జును | నోర్వ నమరులైన నోప రాజి; 

నతండు నిహతుం డగుడు నశ్రమంబునం । బార్జు నొక్కరుండ కర్ణు( డోర్వ నోపు. 23 
ప్రతిపదార్థం: గాడ్సు, చూలి= వాయుతనయుడు - భీముడు; పిజుందున్‌= వెనుకభాగాన్ని; కావంగన్‌= కాపాడగా; ఆజిన్‌= 
యుద్దంలో; అర్జునున్‌= అర్జునుణ్ణి; ఓర్వన్‌= జయించటానికి; అమరులు+ఐనన్‌= దేవతలైన; ఓపరు=చాలరు; అతండు= ఆ 


భీముడు; నిహతుండు= చంపబడినవాడు; అగుడున్‌= కాగా; పార్టున్‌= అర్జునుణ్ణి; కర్గుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
అ(శ్రమంబునన్‌= సులభంగా; ఓర్వన్‌+ఓపున్‌= జయించగలడు. 


తాత్సర్యం: వాయుపుత్రుడైన భీముడు సహాయంగా వెనుక నిలిస్తే - అర్జునుడిని యుద్దంలో జయించటం ఆ దేవ 
తలకైనా సాధ్యం కాదు. భీముడిని చంపితే అర్జునుణ్ణి కర్చు డొక్కడే అనాయాసంగా జయించగలడు. 


866 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దుర్యోధనుని అంచనాలో పాండవబలానికి పెట్టనికోట భీమసేనుడు. అతడు అండగా నిలిస్తేనే అర్జునుని పరాక్రమం 
దేవతలకుకూడా అసాధ్యమౌతుందట. భీముడు లేకపోతే అర్జునుడు కర్టునికి అసాధ్యుడు కా డని అతనివాదం. వాస్తవానికి 
అది నిజం కాదు. మత్స్యయంత్రసభలో అర్జ్హునునిచేతిలో ఓడిపోయిన కర్టుడిని సమర్థించుకొనే కుంటిసాకు ఇది. దుర్విదగ్దులవాదం 
ఇట్టాగే ఉంటుంది. 


వ. 'ఈ యుపాయంబులలో నెయ్యది యుచితంబును నపగతదోషంబును నదీర్షసూత్రంబును నగు నట్టి దానిం 
జెచ్చెర ననుష్టించు నది” యనిన గర్జుం డి ట్లనియె. 24 


ప్రతిపదార్థం: ఈ, ఉపాయంబులలోన్‌= ఈ నాలుగువిధాల ఉపాయాలలో; ఏ+అది, ఉచితంబును= ఏది తగినదీ; అపగత, 
దోషంబునున్‌= పోయినదోషం కలదీ - అంటే లోపం లేనిది; అదీర్హ, సూ(త్రంబునున్‌= ఆలస్యంచేయకుండా చేయదగిందీ; 
అగున్‌= అవుతుందో; అట్టి= అటువంటి; దానిన్‌= దాన్ని; చచ్చెరన్‌= వేగమే; అనుస్టించునది= ఆచరించవలసింది; అనినన్‌= 
అని అనగా; కర్షుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఈ ఉపాయాలలో ఏది యోగ్యమవుతుందో, ఏది దోషం (లోపం) లేకుండా ఉంటుందో, చాలాకాలం 
పట్టకుండా స్వల్పకాలంలోనే సత్సలితాల నిస్తుందో అటువంటిదానిని వెంటనే ఆచరించవలసింది' అని దుర్యోధను 
డనగా, కర్లుడు ఈ విధంగా పలికాడు. 


విశేషం: చతుర్విధోపాయాలను ప్రయోగించేటప్పుడు తీసికొనవలసిన జాగ్రత్తలు మూడింటిని ఇందులో సూచించటం జరిగింది. 


సీ. ఆర్యవృత్తుండు రాజాన్వయసమ్మతుం । డభిమతసంబంధు( డయినవాండు 
గుణవంతు లగుచున్న కొడుకులు గలవాడు । పాంచాలు( డేల యప్పాండుసుతుల 
వినయసంపన్నుల విడుచువాండగు?; మటి | పాండునందను లేకపత్నియంద 
కర మనురక్తులు గావున దమలోన । నేల భేదిల్లుదు?; రెన్న:డయ్యు 


ఆ. నొక్కసతికిం బతులు పెక్కంద్రు రగు టిది | సతులకోర్మిగాన యతివ కృష్ణ 
సుందరాంగి వారియం దేల యపరక్త ।; యగు మనోముదంబు( దగులు( గాక. 25 


ప్రతిపదార్థం: ఆర్య, వృత్తుండు= మంచినడవడి కలవాడు; రాజ+అన్వయ, సమ్మతు(డు= రాజవంశాలకు ఇష్టమైనవాడు; 
అభిమత, సంబంధు(డు= ఇష్టమైన చుట్టరికం కలవాడు; అయినవాండు= అయినటువంటి అతడు; గుణవంతులు+అగుచు+ 
ఉన్న; కొడుకులు; కలవాడు; పాంచాలు(డు= ద్రుపదుడు; ఏల= ఎందువల్ల; ఆ+పాండు, సుతులన్‌= ఆ పాండురాజు 
కుమారులైన పాండవులను; వినయ, సంపన్నులన్‌= అణకువ మిక్కిలిగా కలవాళ్ళను; విడుచువాండు, అగున్‌ = వదలేవాడు 
అవుతాడు; మటి= ఆపై; పాండు, నందనులు= పాండవులు; ఏక, పత్ని, అందు+అ= ఒక భార్యమీదనే; కరము= మిక్కిలి; 
అనురక్తులు= ప్రేమకలవాళ్ళు; కావునన్‌; తమలోనన్‌; ఏల= ఎందుకు; భేదిల్లుదురు= విరోధం వహిస్తారు; ఎన్న(డు+అయ్యున్‌= 
ఎప్పుడైనా; ఒక్క, సతికిన్‌= ఒక్క (స్ర్తీకి పతులు= భర్తలు; పెక్కండ్రురు= పెక్కుమంది; అగుట= కావటం; ఇది; సతుల, 
కోర్కి= (స్త్రీల కోరిక; కాన; సుందర+అంగి= అందమైనదేహం కలది; అతివ= గస్తీ, కృష్ణ= (ద్రౌపది; వారి, అందు, ఏల= ఆ 
పాండవులపై ఎందుకు; అపరక్త= (పేమలేనిది; అగున్‌= అవుతుంది; మనస్‌ ముదంబున్‌= మనస్సులోని సంతోషంతో; 
తగులున్‌, కాక= (పేమించునుకదా!, అనగా ఆసక్తితో ఉంటుంది కదా! 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 867 


తాత్సర్యం: మంచి నడవడికలవాడు, రాజవంశాలకు ఇష్టమైనవాడు; ప్రియమైన బంధుబలంకలవాడు; గుణవంతు 
లైన కొడుకులుకలవాడు అయిన (ద్రుపదుడు, వినయసంపన్నులైన ఆ పాండవులను ఎందువలన వదలివేస్తాడు? 
అంతేకాదు, పాండవులంతా ఒకే భార్యమీద మిక్కిలిప్రమకలవాళ్ళు. అందువలన వాళ్ళమధ్య ఎందుకు వైరం 
ఏర్పడుతుంది? కాగా, ఎప్పుడైనా స్రీలు, పెక్కుమందిభర్తలను కోరుకొంటారు. అందువలన అందగత్తె (ద్రౌపది 
పాండవులను మనసారా (పేమిస్తుందే కాని తిరస్కరిస్తుందా? 


విశేషం: అలంకారం - కావ్యలింగం. దుర్యోధనుడు (ప్రతిపాదించిన భేదోపాయాలన్నీ సఫలాలు కావని కర్షుడు సహేతుకంగా 
పేర్కొన్నాడు. 


వ. మటిభీమసేనుండు దొల్లి మీచేసిన యుపాంశువధల నేమి యయ్యె? నింకను నట్ల కావున నీ యుపాయప్రయోగంబు 
లన్నియు నుడిగి యిప్పడ పాండవులయందు విక్రనుంబు ప్రయోగించుట కార్యంబు. 26 


ప్రతిపదార్థం: మటి= ఇక; భీమసేనుండు; తొల్లి= ఇంతకుముందు; మీ, చేసిన= మీయొక్క చేసిన - మీరు చేసిన; ఉపాంశు, 
వధలన్‌= రహస్య హత్యా ప్రయత్నాలచేత; ఏమి అయ్యెన్‌= ఏమైనాడు; ఇంకను; అట్టు+అ= ఇకముందుకూడా అంతే; కావునన్‌; 
ఈ, ఉపాయ, ప్రయోగంబులు= ఈ ఉపాయాలకు సంబంధించిన; అన్నియున్‌= అన్నీ; ఉడిగి= మాని; ఇప్పుడు+అ= ఇపుడే; 
పాండవుల, అందున్‌= పాండవుల మీద; విక్రమంబు= పరాక్రమం; ప్రయోగించుట; కార్యంబు= చేయదగిన పని. 


తాత్సర్యం: అంతే కాదు, ఇదివరకు మీరు చేసిన రహస్యహత్యాప్రయత్నాలతో భీముడు ఏమయ్యాడు? ఇక 
ముందుకూడా అంతే. అందువలన ఈ ఉపాయాలు మాని ఇప్పుడు పాండవులమీద పరా(క్రమం (ప్రయోగించటమే 
మనకర్తవ్యం. 


చ. ఘన మగు విక్రమంబునన కాదె జగత్తితయంబు( బాకశా 
సనుండు జయించె; భూతలము సర్వము మున్‌ భరతుండు విక్రమం 
బునన జయించి; విక్రమము భూరి యశజ్రెయు లైన రాజనం 
దనులకు సర్వసాధనము, ధర్మువు శత్రునిబర్ధణంబులన్‌. 27 


ప్రతిపదార్థం: పాకశాసనుండు= దేవేంద్రుడు; జగత్‌+త్రితయంబున్‌= లోకాలు మూడింటిని; ఘనము+అగు= గొప్పదైన; 
విక్రమంబునన, కాదె= పరా(క్రమంచేతనేకదా; జయించెన్‌= జయించాడు; భరతుండు; భూతలము, సర్ష్వము= భూమండలాన్నంతా; 
మున్‌= మునుపు; విక్రమంబునన= పరాక్రమంచేతనే; జయించెన్‌= జయించాడు; భూరి, యశః ప్రియులు+ఐన= గొప్ప కీర్తి 
మీద ఇష్టంకలవాళ్ళు అయిన; రాజనందనులకున్‌= రాజకుమారులకు; విక్రమము= పరా(క్రమమే; సర్వసాధనము= అన్నింటిని 
సాధించేది; శత్రు, నిబర్హణంబులన్‌= శత్రువధలు చేయటంలో; ధర్మువు= ధర్మం. 


తాత్సర్యం: దేవేంద్రుడు ముల్లోకాలను గొప్ప పరాక్రమం చేతనే కదా జయించాడు. భరతుడు భూమండలాన్నంతా 
పూర్వం జయించింది పరాక్రమంచేతనే కదా! గొప్పకీర్తిని కోరుకొనే రాజకుమారులకు పరాక్రమమే సర్వసాధనం; 
శత్రువధలలో ధర్మం. 


868 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలంకారం - అర్జాంతరన్యాసం. పాకశాసనుడు = వృత్రాసురుని సోదరుడైన పాకాసురుడిని చంపినవాడు - 
దేవేంద్రుడు. కర్ణుడు వీరుడు. దుర్యోధనధృతరా(ష్ట్రులవలె కపటికాడు, సామదానభేదోపాయాలు విఫలమైన తరువాత దండోపాయం 
ప్రయోగించాలి - రాజనీతిప్రకారం. దుర్యోధనుడు ప్రయోగించదలచుకొన్న భేదోపాయం ఫలవంతం కాదని కర్షుడు నిరూపించి 
'ప్రతాపప్రదర్శకమైన యుద్దమే ( దండోపాయం) శరణ్యమని పేర్కొన్నాడు. యుద్దమే వీరధర్మమని (ప్రతిపాదించాడు. 


వ. కావున. జతురంగ బల సాధనసన్నద్దుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ 
నుండనీక తోడ్మొనితెత్త' మనిన€ గర్లుపలుకు లాకర్లించి ధృతరాషుం 'డిది యకార్యం బగు; నయినను 

చి ణ ణ 
మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదుర శల్యకృపాశ్వత్చామసోమదత్తాదులం బిలువంబంచి 
యంతయు నెటింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: కావునన్‌; చతురంగ, సాధన, సన్నద్దులము+అయి= రథ గజ తురగ పదాతి బలాలతో, యుద్దపరికరాలతో 
సిద్దమై; యుద్దంబునన్‌= యుద్దంలో; పాంచాలున్‌= (ద్రుపదుని; భంజించి= ఓడించి; పాండవులన్‌; ఒండు, కడన్‌= మరొకచోట; 
ఉండనీక= ఉండనీయకుండా; తోడ్కొని తెత్తము = తీసికొనివద్దాం; అనినన్‌= అని అనగా; కర్గు పలుకులు= కర్టుని 
మాటలు; ఆకర్షించి= విని; ధృతరాషుండు; ఇది, అకార్యంబు+అగున్‌= చేయతగని పని అవుతుంది; అయినను; 
మతిమంతులతోన్‌= బుద్ధిబలం కలవారితో; విచారించి= ఆలోచించి; చేయుదము=చేద్దాం; అని= అని చెప్పి; భీష్మ, ద్రోణ, 
విదుర, శల్య, కృప+అశ్వత్హామ, సోమదత్త+ఆదులన్‌= భీష్ముడు; (ద్రోణుడు మొదలైన వారిని; పిలువన్‌+పంచి= పిలిపించి; 
అంతయున్‌= అంతా; ఎజీంగించినన్‌= తెలియపరచగా; భీష్ముండు; దుర్యోధనున్‌; చూచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “అందువలన చతురంగబలాలతో, యుద్దపరికరాలతో సిద్దమై వెళ్ళి, యుద్దంలో ద్రుపదుడిని ఓడించి, 
పాండవులను వేరొకచోట ఉండనీయక వెంటతీసికొని వద్దాం అని కర్ణుడు అనగా - అతనిమాటలు విని ధృతరాష్ట్రుడు, 
“ఇది చేయ తగని పని, అయినా బుద్దిబలం గలవాళ్ళతో ఆలోచించి చేద్దాం అని భీష్ముడు, (ద్రోణుడు, విదురుడు 
మొదలైనవాళ్ళను పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడిని చూచి ఇట్టా అన్నాడు. 


విశేషం: మహాభారతంలో మహావీరుడు కర్ణుడు చేసిన యుద్దప్రతిపాదనలలో ఇదొకటి. కర్ణుడు చేసే యుద్దప్రతిపాదనలను 
దుర్యోధనుడు అంగీకరిస్తాడు. అందుకు (ప్రధానకారణం - పాండవులను పరిమార్చాలన్న ద్వేషం. కాని కర్టుని యుద్ద 
ప్రతిపాదనలకు (ప్రధానకారణం పార్భుడిని యుద్దంలో ఓడించి, అతడిని మించిన వీరుడని కీర్తి గడించాలనే ఆశయం. 


ధృతరాష్ట్రుడు కర్షదుర్యోధనుల (ప్రతిపాదనలు విన్నాడు. దుర్యోధనునిది కుటిలభేదోపాయప్రతిపాదన. కర్టునిది 
వీరోచితయుద్ద (ప్రతిపాదన. అయితే దుర్యోధనుని (ప్రతిపాదన కర్షుడే ఖండించాడు. ఇబ్బంది లేదు. ఇక మిగిలింది కర్ణుని 
యుద్ద (ప్రతిపాదన. పుత్రమమకారపీడితుడు, లోభగుణపూరితుడు అయిన ధృతరాష్ట్రునికి నొసటి కళ్ళు లేవుగాని - కడుపు 
నిండా కళ్ళే. ఆ వృద్దరాజు లోతైన ఆలోచన కల వ్యక్తి అందుకే యుద్ద ప్రతిపాదన వినగానే ఇదేమి దుర్భుద్ది అని కొడుకును, 
కర్షుడిని గట్టిగా మందలించలేదు; (ప్రతిపాదనను తత్‌క్షణమే పూర్తిగా తిరస్కరించనూలేదు. 'మతిమంతులతో విచారించి 
చేయుదము” అన్నాడు. భీష్మద్రోణవిదురాదులను పిలిపించాడు. యుద్ద (ప్రతిపాదన కార్యరూపం దాల్ఫి, సఫలం కావాలంటే 
భీష్మద్రోణ విదురాదుల సహకారం కావాలి. భీష్మ ద్రోణులకు ద్రుపదుడు ఇష్టుడు కాదు. అందుకు ఎవరి కారణం వారికి 
ఉన్నది. కాబట్టి భీష్మ ద్రోణులు అంగీకరిస్తే యుద్ద (ప్రతిపాదన బాగా సఫలమౌతుంది. కొడుకులకు గొప్పగా లాభిస్తుంది. 
లేకుంటే ఆ పెద్దలే కర్లదుర్యోధనులకు బుద్ది చెపుతారు. తాను అప్రియంగా మాట్లాడవలసిన అవసరం తప్పుతుంది. ఆ 
దుడుకుయువకుల అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఆ పెద్దలే పంచుకొంటారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 869 


మత్తకోకిల. 

ధీరు లౌ ధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్‌ ప్రసి 

ద్లోరుకీర్తులు; నాకు నిద్దబు నొక్కరూప; తలంపణా 

య = యట 

వీరు వా రను నట్టిబుద్దివిభేద మెన్నయడు లేదు గాం 

ధారిపుత్తశతంబునందు. బృథాతనూజులయందునున్‌. 29 
ప్రతిపదార్థం: ధీరులు+జొ= ధైర్యవంతులైన; ధృతరాష్ట్ర, పాండులు= ధృతరాష్ట్రుడు,పాండురాజు; అతి, ప్రశస్త, గుణుల్‌= 
మిక్కిలి (్రేష్టములైన గుణాలు కలవారు; (ప్రసిద్ద+ఉరు, కీర్తులు= (ప్రసిద్దమైన గొప్ప కీర్తి కలవారు; ఇద్దణున్‌; నాకున్‌; 
ఒక్కరూపు+అ= ఒక్కవిధమే; గాంధారి, పుత్ర, శతంబు, అందున్‌= గాంధారియొక్క కొడుకులు నూరుగురిలో; పృథా, 
తనూజుల, అందునున్‌= కుంతీదేవికొడుకులలో; వీరు, వారు, అనునట్టి; బుద్ది, విభేదము= బుద్దిలో భేదభావం; ఎన్నండు, 
లేదు= ఏనాడూ లేదు. 
తాత్పర్యం: ధైర్యవంతులు, మిక్కిలి శ్రేష్టమైనగుణాలు కలవాళ్ళు, (ప్రసిద్దమైన గొప్పకీర్తి కలవాళ్ళు అయిన ధృతరాష్ట్ర 
పాండురాజు లిద్దరూ నా కొక్కటే. గాంధారికొడుకులలో, కుంతికొడుకులలో వీళ్ళు, వాళ్ళు అనే భేదభావం నా 
కెన్నడూ లేదు. 
విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆది.1.153 విశేషం. ఇది భీష్ముని సమత్వదృష్టిని ప్రకటించటంలో ఒక (ప్రత్యేకతను, 
విశిష్టతను విస్పష్టం చేస్తూ ఉన్నది. 


భీష్కద్రోణులు దుర్యోధనునకు బుద్ది సెప్పుట (సం.1-195-1) 


వ. అ ప్పాండవులతోడి విగ్రహంబుసే(త కెన్నండును నొడంబడనేర6 బితృపైతామహం బయిన రాజ్యంబునకు నీయట్లు 
వారు నరులు; గావున వారికి నర్హరాజ్యం బిచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును బ్రియం బగు; నట్లు 
గానినాం డపకీర్తి యగు( గీర్తి నిలుపుటయ కాదె రాజులకు జన్మఫలంబు. 30 

ప్రతిపదార్థం: ఆ+పాండవులతోడి; విగ్రహంబు, చేంతకు= యుద్దంచేయటానికి; ఎన్నండును= ఎప్పుడుకానీ; ఒడంబడనేరన్‌= 
సమ్మతించలేను; పితృ, పైతామహంబు+అయిన= తండ్రితాతలకు సంబంధించిన; రాజ్యంబునకున్‌; మీ, అట్టు= మీవలె; 
వారున్‌= వాళ్లుకూడా; అర్హులు= యోగ్యులు; కావునన్‌= కాబట్టి; వారలకున్‌= వాళ్లకు; అర్హ, రాజ్యంబు= సగం రాజ్యం; 
ఇచ్చినన్‌= ఇస్తే; నీకును; నీ, బాంధవులకును; లోకంబులకును; ప్రియంబు= సంతోషం; అగున్‌= అవుతుంది; అట్టు, కాని 
నాండు= ఆవిధంగా జరుగనినాడు; అపకీర్తి, అగున్‌; కీర్తి, నిలుపుటయకాదె= కీర్తిని నిల్చుకోవటమేకదా; రాజులకున్‌, జన్మ, 
ఫలము= క్షత్రియులకు పుట్టుకతో వచ్చినఫలం. 

తాత్పర్యం: ఆ పాండవులతో యుద్దం చేయటానికి నేను ఎన్నడూ సమ్మతించను. తం డ్రితాతలరాజ్యానికి మీవలెనే 

వాళ్ళుకూడా అర్హులు. కాబట్టి వాళ్ళకు సగంరాజ్యం ఇస్తే నీకూ, నీ చుట్టాలకూ, లోకాలకూ సంతోషం కలుగుతుంది. 

అట్టా కాకపోతే అపకీర్తి కలుగుతుంది. కీర్తి నిలపటమే రాజులకు జన్మఫలం. 


ఆ. కీర్తి లేనివానికిని జీవనంబు ని । రర్భకంబ చూవె! యవనిమీ(ద 
నిత్య మయిన ధనము నిర్మల కీర్షియ; । యట్టి కీర్తి వడయు టశ్రమంబె? 31 


870 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కీర్తిలేనివానికిని; జీవనంబు= (బ్రదుకు; నిరర్థకంబు+అ= వ్యర్థమే; చూవె= సుమా; అవనిమీందన్‌= భూమిమీద; 
నిత్యము+అయిన= శాశ్వతమైన; ధనము; నిర్మల, కీర్తి+అ=స్వచ్చమైన కీర్తి మాత్రమే; అట్టి; కీర్తి, పడయుటః= కీర్తిని పొందుట; 
అశ్రమంబె= సులభమా? 

తాత్పర్యం: కీర్తి లేనివానిబ్రతుకు వ్యర్థమే. భూమిమీద శాశ్వతమైన ధనం స్వచ్చమైన క్తీర్తే అట్లాంటి కీర్తిని పొందటం 
సులభమా? 


విశేషం: నన్నయ రుచిరార్హసూక్తులలో కీర్తినిగూర్చిన సూక్తి ఇది. 


క. ఇలం గీర్తి యెంత కాలము । గలిగి ప్రవర్తిల్లై నంతకాలంబును ని 
త్యుల కారె కీర్తి గల పు । ణ్యులు; కీర్తివిహీను( డెందునుం బూజ్యుండే. 32 
ప్రతిపదార్థం: ఇలను= భూమిమీద; కీర్తి ఎంతకాలము, కలిగి= నిలిచి; ప్రవర్తిల్లైన్‌= ఉంటుందో; అంత, కాలంబును; కీర్తి, 


కల, పుణ్యులు= కీర్తి గల పుణ్యాత్ములు; నిత్యులు= శాశ్వతంగా ఉండేవాళ్ళు; కారె?; కీర్తి, విహీనుండు= కీర్తిలేనివాడు; 
ఎందునున్‌= ఎక్కడైనా; పూజ్యుండే= పూజింపతగినవాడా? (కాడని భావం) 


తాత్పర్యం: లోకంలో కీర్తి ఎంత కాలం నిలిచి ఉంటుందో, కీర్తిమంతులైన పుణ్యాత్ములు అంత కాలం జీవించి 
ఉంటారు. కీర్తి లేనివాడు ఎక్కడైనా పూజార్హుడవుతాడా? 


వ. 'కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు గావున, నపకీర్తి పరిహరించి, కీర్తిం బ్రతిష్టెంచి, పైతృకం 
బగు రాజ్యంబు పాండవుల కిచ్చి, వారితోడ బద్దప్రణయుండవయి కీర్తి నిలుపు” మనిన భీషుపలుకులకు సంతసిల్లి 
ద్రోణుండు దుర్యోధనున కి ట్లనియె. 33 

ప్రతిపదార్థం: కీర్తియున్‌, అపకీర్తియున్‌; జనులకు= (ప్రజలకు; స్వర్గ, నరక, నిమిత్తంబులు= స్వర్గానికి, నరకానికి కారణాలు; 
కావునన్‌; అపకీర్తిన్‌= చెడ్డపేరును; పరిహరించి= వదలి; క్రీర్తిన్‌= మంచిపేరును; ప్రతిస్టించి= నిలుపుకొని; పైత్సకంబు+అగు= 
తండ్రివలన వచ్చినదైన; రాజ్యంబు= రాజ్యాన్ని; పాండవులకున్‌+ఇచ్చి; వారితోడన్‌; బద్ద, ప్రణయుండవు+అయి= చేయబడిన 
స్నేహం కలవాడవయి; కీర్తి; నిలుపుము= కీర్తిని నిలుపుకో; అనినన్‌= అని చెప్పగా; భీష్ము పలుకులకున్‌= భీష్ముని మాటలకు; 
సంతసిల్లి; (ద్రోణుండు; దుర్యోధనునకున్‌; ఇట్లు+-అనియెన్‌. 


తాత్సర్యం: “కీర్తి మానవులకు స్వర్గకారణం. అపకీర్తి నరకకారణం. అందువలన అపకీర్తి వదలి కీర్తిని నిలుపుకొమ్ము. 


వంశపారంపర్యంగా వచ్చినరాజ్యం పాండవుల కిచ్చి వాళ్ళతో స్నేహంగా ఉండి కీర్తిని నిలుపుము” అని భీష్ముడు 
అనగా, ఆయనమాటలకు సంతసిల్లి ద్రోణుడు దుర్యోధనునితో ఇట్లా అన్నాడు. 


చ. బహుగుణ ముత్తమోత్రమము పథ్యము ధర్మ్యము సాధుసమ్మతం 
బహిత బలప్రమాథివిపులార్థయుతం బగుటన్‌ భవత్సితా 
మహువచనంబు. జేకొనుము; మానుగ వారలతోడ నీవు వి 
గ్రహ మొనరింప నేమిటికి. గౌరవసౌబలకర్ణశిక్షలన్‌. 34 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 871 
ప్రతిపదార్థం: బహుగుణము= అనేకవిధాల మంచిదైనది; ఉత్తమ+ఉత్తమము= మహాశ్రేష్టమైనది; పథ్యము= మేలు చేసేది; 
ధర్య్యము= ధర్మమైనది; సాధు, సమ్మతంబు= సజ్జనులకు ఇష్టమైనది; అహిత, బల, (ప్రమాధి= శత్రుబలాన్ని చంపటానికి 
తగినది; పీడింప (హింసింప) కలది; విపుల+అర్హ, యుతంబు= అధికమైన 'ప్రయోజనంతో కూడినది; అగుటన్‌= కావటంచేత; 
భవత్‌+పితామహు, వచనంబు= నీ తాత అయిన భీష్మునిమాటను; మానుగన్‌= చక్కగా; చేకొనుము= (గ్రహించుము; నీవు; 
కౌరవ, సౌబల, కర్ల, శిక్షలన్‌= కారవులయొక్క, శకునియొక్క, కర్గునియొక్క ఉపదేశాలతో; వారలతోడన్‌= పాండవులతో; 
విగ్రహము= యుద్దం; ఒనరింపన్‌=చేయటం; ఏమిటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: నీ తాత భీష్మునిమాట అనేకవిధాల మంచిది. మిక్కిలి (శ్రేష్టమైనది. మేలు చేసేది. ధర్మమైనది. 


సజ్జనులకు ఇష్టమైనది. శతుబలాన్ని అణచేది. అధికమైన లాభం కలది. అందువల్ల ఆయనమాట స్వీకరించుము. 
కౌరవులు, శకుని, కర్లుడు చెప్పేమాటలు విని, నీవు పాండవులతో యుద్దం చేయటం ఎందుకు? 


విశేషం: కౌరవ శబ్దాన్ని దుర్యోధనుని గురించిన సంబోధనగా కూడా (గ్రహింపవచ్చు. భీష్ముని వాక్యాలు నిద్దేశాత్మకంగా, 
సూటిగా ఉన్నాయి. (ద్రోణునిమాటలు నిషేధాత్మకమార్గంలో నడిచాయి. ఉభయుల స్వభావాలు వాళ్ళమాటలలో (ప్రతిఫలించాయి. 


మ. విలసద్ధర్మవిశుద్ధవృత్తులు వయోవృద్దుల్‌ కుశాగ్రీయబు 

ద్దులు మధ్యస్థులు కార్యనిర్ణ్భయసమర్భుల్‌ మానమాత్సర్యదూ 

రులు నా జాలినవారిపల్కులకు వైరుద్ద్వంబు గావించున 

జ్ఞులు భూనాథున కాప్తులున్‌ సఖులు నై శోషింతు రత్యంతమున్‌. 35 
ప్రతిపదార్థం: విలసత్‌+ధర్మ, విశుద్ద, వృత్తులు= ప్రకాశించేటటువంటి ధర్మంతో పరిశుద్ధమైన నడవడి గలవాళ్ళు; వయోవృద్దుల్‌= 
వయస్సులో పెద్దవాళ్ళు; కుశాగ్రీయ బుద్దులు= దర్భకొనలవంటి పదునైన బుద్ధికలవాళ్ళు; మధ్యస్థులు= పక్షపాతం లేనివాళ్ళు; 

> ణు రూ ఠు యఖ యె 

కార్య, నిర్ణయ, సమర్భుల్‌= చేయదగిన పనిని నిర్ణయించటంలో నిపుణులు; మాన మాత్సర్య, దూరులు= కోపానికి, 
మాత్సర్యానికి దూరమైనవాళ్ళు; నాన్‌+చాలిన= అని అనదగిన; వారి, పల్కులకు; వైరుద్ద్యంబు= విరోధాన్ని; కావించు, 


అజ్ఞులు= చేయు (కల్పించు) అవివేకులు; భూనాథునకున్‌= రాజునకు; ఆప్పులున్‌= చుట్టాలూ; సఖులున్‌+ఐ= స్నేహితులై; 
అత్యంతమున్‌= మిక్కిలి; శోషింతురు= పాడయిపోతారు. 


తాత్పర్యం: ధార్మికులు, వృద్దులు, బుద్దిబలం కలవాళ్ళు, పక్షపాతం లేనివాళ్ళు, చేయదగిన దానిని నిర్ణయంచటంలో 
సమర్గులైనవాళ్ళు, కోపం, మాత్సర్యం లేనివారు అని చెప్పదగినవాళ్ళమాటలను కాదనే అవివేకులు - రాజుకు 
ఆప్తులు, స్నేహితులై అతడిని పాడుచేయడమేగాక, తామూ పాడయిపోతారు. 


విశేషం: మతిమంతుల మాటలను కాదనే అవివేకులను (ప్రభువు స్నేహితులుగా గౌరవించరాదని ధ్వని. 


చ. తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యము దప్పకున్న య 
య్యనఘుల పైతృ్యృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై 
నను గొనంబోలు నయ్య కురునందన! పాండుతనూజు లున్న వా 
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్ని ధర్మువే? 36 


872 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : దైవయుక్తి మెయిన్‌= ధైవయోగంచేత; తనరుచున్‌= ఒప్పుతూ; ధర్మువు= ధర్మము; సత్యమున్‌= సత్యము; 
తప్పక+ఉన్న= విడువకుండా ఉండు; ఆ+అనఘుల= ఆ పాపరహితులైన పొండవులయొక్క; పైతృకంబు+అయిన= తండ్రి 
దైన; అంశము= భాగం; మిన్నక= ఊరక; కొనన్‌= తీసికొనటానికి; వజ్రపాణికిన్‌*ఐనను= దేవేంద్రునికైనా; పోలును+అయ్య= 
సాధ్యమగునా? కురునందన= కురువంశకుమారా! ఓ దుర్యోధనా!; పాండు, తనూజులు= పాండవులు; ఉన్న, వారు+అని= 
సుఖంగా ఉన్నారని; విని= ఆలకించి; వాళ్లకున్‌; తగు; ప్రియంబు= తగినట్టు సంతోషకరమైన పని; ఒనరింపక= చేయక; 
ఉనికి= ఉండటం; ధర్మువే= ధర్మమా? (కాదని భావం.) 


తాత్సర్యం: దైవయోగంవలన వెలుగుతూ - ధర్మాన్ని, సత్యాన్ని తప్పుని పుణ్యాత్ములైన పాండవులతం(డ్రి భాగాన్ని 
ఊరకే తీసికొనటం ఆ వజ్రాయుధుడైన దేవేంద్రునికికూడా సాధ్యం కాదు. దుర్యోధనా! పాండవులు సుఖంగా 
జీవించి ఉన్నారని విని, వాళ్ళకు సంతోషకరమైన పని చేయకుండుట ధర్మమా? 


విశేషం: పాండవులకు వచ్చే రాజ్యభాగాన్ని నిష్కారణంగా అపహరించటానికి దేవేంద్రునికైనా సాధ్యం కాదని చెప్పటంలో 

ద్రోణుని సత్యప్రతిపాదనం ఎంత కనపడుతున్నదో నిర్మొగమాటంకూడా అంతే స్పష్టమౌతున్నది. పాండవులను చంపటానికి 

యత్నించికూడా, వాళ్ళు (బ్రతికారని తెలిసినప్పుడు గారవించకుండా ఉండటం అధర్మమని ముఖంమీద (గుద్దినట్టు 
విప్రస్వాభావికంగా చెప్పాడు. 

వ. వారితో విగ్రైంచుట కార్యంబు గాదు; 'కావున( బాండవద్రుపదర్భష్టద్యుమ్మకుంతీద్రౌపదులకు( బ్రియపూర్వకంబున 
నుచితభూషణాంబరావళులు వేటు వేటి యిచ్చిపుచ్చి, పాండవుల నిందులకు. దోడ్కొనివచ్చువారుగా దుశ్శాసన వికర్ణ 
ప్రభృతుల సమకట్టి పంపు” మనిన ద్రోణుపలుకు లవకర్ణించి కర్ణుం డి ట్లనియె. 37 

ప్రతిపదార్థం: వారితోన్‌= ఆ పాండవులతో; విగ్రహించుట= యుద్దంచేయటం; కార్యంబు= చేయదగిన పని; కాదు; కావునన్‌, 
పాండవ= పాండవులకు; [ద్రుపద= దద్రుపదునికి; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నునికి; కుంతీ, ద్రాపదులకున్‌= కుంతికీ, ద్రౌపదికీ; 
ప్రియ, పూర్వకంబునన్‌= స్నేహపూర్వకంగా; ఉచిత, భూషణ+అంబర+ఆవళులు= తగినసొమ్ములయొక్క, వ(స్తాలయొక్క, 
సమూహాలను; వేణు, వేజ= విడివిడిగా; ఇచ్చి, పుచ్చి= ఇచ్చిపంపి; పాండవులన్‌= పాండవుల్ని; ఇందులకున్‌= ఇక్కడికి; 
తోడ్కొనివచ్చువారుగా= పిలుచుకొనివచ్చే వాళ్ళుగా; దుశ్శాసన, వికర్మ, ప్రభృతులన్‌= దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనవాళ్ళని; 
సమకట్టి= సిద్ధంచేసి; పంపుము= పంపవలసింది; అనినన్‌= అనగా; (ట్రోణు, పలుకులు= ద్రోణుని మాటలు; అవకర్షించి= పెడ 
చెవిని పెట్టి; కర్షుండు= కర్గుడు, ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: పాండవులతో యుద్దం చేయటం తగని పని. అందువలన పాండవులకు, (ద్రుపదునికి, ధృష్టద్యుమ్నుడికి, 

కుంతీదేవికి, (ద్రౌపదికి స్నేహపూర్వకంగా తగినసొమ్ములను, వస్త్రాలను వేర్వేర ఇచ్చి పంపి, పాండవులను ఇక్కడికి 

పిలిచికొని రావటానికి దుశ్శాసనుడు, వికర్ణుడు మొదలైనవాళ్ళని సిద్ధంచేసి పంపుము” అని అనగా (ద్రోణునిమాటలు 
పెడచెవిని పెట్టి కర్ణుడు ఇట్టా అన్నాడు. 
యు (ac) ౧ 

విశేషం: భీష్మద్రోణులు చేసిన తొలిసంధి ప్రయత్నం. భీష్ముడు అర్దరాజ్యప్రతిపాదననుకూడా మొదటిసారి ఈ ఘట్టంలోనే 

చేశాడు. భీష్ముడు కీర్తి అపకీర్తులను నిరూపించి, వ్యంగ్యంగా పాండవ కౌరవ తారతమ్యానుశీలనం చేశాడు. (ద్రోణుడు 

భీష్ముడిని సమర్థించి శకుని కర్టుల బోధనలను అధిక్షేపించి, పాండవపరా[క్రమాన్ని కీర్తించి, వాస్తవాలను వాచ్యం చేశాడు. 


దుర్యోధనుడు కర్ణాదుల చెప్పుడుమాటలవలన చెడిపోతున్నట్టు (ద్రోణుడు చెప్పటంతో కర్టుడు కోపగించి అధిక్షేపిస్తూ వాదానికి 
ac) ag} లం oa జాం 
దిగాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 873 


తే. ముదుసకులు దమ కిమ్ముగా( జదివికొండ్రు | గాక పతులకు హిత మగు కర్ణ మేల 
యొలసి చెప్పదు? రహితు( గలపికొనుట । ధర్ము వని; రిది నయవిరుద్దంబు గాదె? 38 


ప్రతిపదార్థం: ముదుసళులు= ముసలివారు; తమకున్‌+ఇమ్ముగాన్‌= తమకు అనుకూలంగా; చదివికొండ్రు, కాక= చెప్పుదురుగాని; 
పతులకున్‌= రాజులకు; హితము+అగు= మేలగు; కర్ణంబు= కార్యం; ఏల=ఎందుకు; ఒలసి= పూనుకొని; చెప్పుదురు= 
చెప్పుతారు; అహితులన్‌= మేలుకోరనివారిని - శత్రువులను; కలపికొనుట= చేర్చుకోవటం; ధర్మువు= ధర్మం; అనిరి= 
అన్నారు; ఇది, నయ, విరుద్దంబు= ఇది న్యాయానికి విరుద్ధమైనది; కాదె= అగునుకదా! 


తాత్పర్యం: ముసలివాళ్ళు తమకు అనుకూలంగా ఉండేటట్టు చెప్పుతారు కాని రాజులకు మేలుకలిగేటట్లు చెప్పరు. 
శత్రువులైన పాండవులను చేర్చుకోవటం ధర్మం అన్నారు. ఇది న్యాయవిరుద్దం కాదా? 


విశేషం: భీష్మాదులకు కర్ణాదులకు వాదుపెట్టై ఈ సన్నివేశం ధృతరాష్రడే (సం) కల్పించాడు. ఇరువర్గాల విభిన్నమతాలకు 
సంఘర్షణ గమ్యమానమౌతుంది-ఇక్కడ. ధార్తరాష్టులకు పాండవు లహితు లని కర్షుడు బహిర్గతంగా ప్రకటించాడు. భీష్మాదులు 
మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడే అహితులైన అమాత్యులవంటివారని వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడిని 
మెప్పించే ప్రియమే ధర్మమని వాదించి తన మి(త్రత్వాన్ని ప్రకటించుకొన్నాడు-కర్ణుడు. నిందకు (ప్రతినింద ఈ వాక్య 
సముదాయం. 


వ. “మంత్రులు దమ తమ బుద్ధిదోషంబులు నెట్లునుం బలుకుదురు. వారల సాధుత్వంబును నసాధుత్వంబును 
నెబుంగవలయు; నె ట్లనినం దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి 
రాజ్యతంత్రంబునం దసమర్భుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లం దనవశంబ 
యగుటంజేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లం జేకొనియె; వాండును విక్రమహీనుం డయి రాజ్యంబు 
గోల్పడియెం; గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు; మీ యిద్దటిపలుకులు మాకుం 
జూడ నహితంబు' లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె. 39 


ప్రతిపదార్థం: మంత్రులు; తమతమ, బుద్ది దోషంబులన్‌= తమ మనస్సులలో ఉండే కల్మషాలను; ఎట్టునున్‌= ఎట్టయినా; 
పలుకుదురు=పలుకుతారు; వారల; సాధుత్వంబును= మంచితనాన్ని; అసాధుత్వంబును= చెడుతనాన్ని; ఎణుంగవలయున్‌= 
తెలిసికొనాలి; ఎట్టు= ఏవిధంగా; అనినన్‌= అంటే; తొల్లి= పూర్వం; నితంతువు+అను= నితంతువు అనే ; మగధరాజు= 
మగధరాజు; వికల+ఇంద్రియ, వర్గుండు+అయి= చెడిన ఇంద్రియాల సమూహం కలవాడై; శ్వాస, మాత్రంబు= ఊపిరిమాత్రమే; 
తక్కి= మిగిలి; రాజ్య, తంత్రంబు, అందున్‌= రాజ్యపరిపాలనలో; అసమర్ధుండు+ఐ= నేర్పులేనివాడై; ఉన్నన్‌= ఉండగా; 
అతని, మం(్రి= ఆ రాజుయొక్క మంత్రి; ఏక, (ప్రధానుండు+అయి= ఒక్కడే ముఖ్యుడై; రాజ్యతంత్రంబు+ఎల్లన్‌= 
రాజ్యపాలన అంతా, తన, వశంబు= తన స్వాధీనం; అగుటన్‌+చేసి=కావటంచేత; వానిన్‌= ఆ నితంతుమహారాజును; 
అవమానించి; తదీయ, రాజ్య, విభవంబు+ఎల్లన్‌= ఆతని రాజ్యసంపదనంతా; చేకొనియెన్‌= (గ్రహించాడు; వాండును= ఆ 
మంత్రికూడా; విక్రమ, హీనుండు+అయి= పరాక్రమం లేని వాడై; రాజ్యంబున్‌, కోల్పడియెన్‌; కావునన్‌= కాబట్టి; మంత్రులు= 
అమాత్యులు; హితులపోలెన్‌+ఉండి= మేలుకోరేవారివలె కనిపించి; అహితంబు= కీడు; ఆచరింతురు= చేస్తారు; మీ, ఇద్దణు+అ= 
మీ ఇరువురి; పలుకులు= మాటలు; మాకున్‌; చూడన్‌= పరికింపగా; అహితంబులు= కీడు చేసేవి; అనినన్‌= అని పలుకగా; 
(ద్రోణుండు; అలిగి= కోపించి; వానికిన్‌= కర్షునికి (కర్ణుడితో); ఇట్టు+అనియెన్‌. 


874 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'మం(త్రులు తమమనస్సులలో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడతారు. వాళ్ళ మంచితనాన్ని, 
చెడ్డతనాన్ని తరచి తెలుసుకోవాలి. పూర్వం నితంతువు అనే మగధరాజు శక్తి సన్నగిల్లి, ఇంద్రియాలు చెడి, ఊపిరి 
మాత్రమే మిగిలి రాజ్యపాలనలో అసమర్హుడై ఉండగా; అతనిమంత్రి తా నొక్కడే ప్రాధాన్యం వహించి రాజ్యపాలన 
నంతా తన వశం చేసికొని, నితంతుమహారాజును త్రోసిపుచ్చి, అతని రాజ్యసంపదనంతా (గ్రహించాడు. ఆ మం|త్రికూడా 
పరా(క్రమహీనుడై రాజ్యాన్నే కోల్పోయాడు. ఈ విధంగా మంధత్రులు మేలు కోరేవాళ్ళవలెనే ఉండి, కీడు చేస్తారు. మీ 
ఇద్దరిమాటలూ మాకు కీడు చేసేటటువంటివి' అని అనగా, ద్రోణుడు కోపించి, కర్గునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: భీష్మద్రోణులు కర్ణుని యుద్ద (ప్రతిపాదనలు పూర్తిగా తిరస్కరించారు. పైగా భీష్ముడు అర్ధరాజ్యప్రతిపాదన చేశాడు. 
దాన్ని ద్రోణుడు బలపరిచాడు. విశేషించి - పాండవులను, ([ద్రుపదధృష్టద్యుమ్నకుంతీ(ద్రౌపదులను విలువైన కానుకలిచ్చి 
గౌరవించండని అంటున్నాడు. కయ్యానికి కాలుదువ్వే కర్గునిభావావేశప్రవాహానికి పెద్దబండ అడ్డుపడ్డది. అతనిభావావేశం 
ప్రక్కకు తిరుగక తప్పదు. అందుకే అతడు తన కనుకూలమైన నీతులవైపు మళ్ళాడు. భీష్మ (ద్రోణుల మీద విరుచుకు 
పడ్డాడు. వాళ్ళ చిత్తశుద్దిని, విశృసనీయతను ధృతరాష్ట్రదుర్యోధనులు శంకించేటట్టు నేర్పుగా నీతులను సమన్వయించాడు. 
క. ఉడుగక యే మహితముం. బలి । కెడు వారము; నీవు హితవు క్రియ గొనంగాం బ 

ల్మెడు వాండవు; మాకంటెను । గడు హితుండవు నీవ కావె కౌరవ్యులకున్‌. 40 
ప్రతిపదార్థం: ఉడుగక= మానక; ఏము= మేము; అహితమున్‌= మేలుకాని దానిని; పలికెడు వారము= పలికేవాళ్లము; నీవ; 


హితవు= మేలు; (క్రియ, కొనంగాన్‌= ఫలించేటట్లు; పల్కెడువాండవు= పలికేవాడివి; కౌరవ్యులకున్‌= కౌరవులకు; మాకంటెను= 
మాకంటే; నీవ, కావె= నీవే కదా; కడు, హితుండవు= మిక్కిలి మేలుకోరేవాడివి. 


తాత్పర్యం: మేము చెడు చెప్పేవాళ్ళమా? నీవు హితం చెప్పేవాడివా? కౌరవులకు మా కంటె నీవే హితుడవా? 
విశేషం: కాకువుతో చేసే అధిక్షేపోక్తికి ఈ పద్యం చక్కని ఉదాహరణం. కర్ణుని అధిక్షేపానికి (ద్రోణుని ప్రత్యాఖ్యానం. 


క. నీకణిపుల నిక్కురుకుల । మాకులతం బొందు టేమి యాశ్చర్యము? సౌ 
మ్యాక్ళతులు గానివారల । వాకులు శిక్షలు నుపద్రవంబుల కావే! 41 


ప్రతిపదార్థం: నీ, కజపులన్‌= నీ బోధనంవలన; ఈ+కురుకులము= ఈ కురువంశం; అకులతన్‌= కలతను; పొందుట; 
ఏమి; ఆశ్చర్యము; సౌమ్య+ఆకృతులు= శాంతమైన ఆకారం కలవాళ్ళు; కాని, వారల, వాకులు, శిక్షలున్‌= కానట్టివారల 
యొక్క మాటలు, ఉపదేశాలు; ఉపద్రవంబులు+అ, కావే, = హానికరాలే కదా! 


తాత్సర్యం: నీ ఉపదేశాలవల్ల ఈ కురుకులం కలత పొందటం ఆశ్చర్యం కాదు. శాంతమైన ఆకారం లేనివాళ్ళ 
మాటలు, ఉపదేశాలు కీడునే కలిగిస్తాయి కదా! 


విశేషం: అలంకారం: అర్జాంతరన్యాసం. 


వ. అనుచున్న సమయంబున నయ్యిద్దజి వారించి విదురుండు ధృతరాష్త్రున కి ట్లనియె. 42 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 875 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉన్న= అని అంటూ ఉండే; సమయంబునన్‌= సమయంలో; ఆ+ఇద్దజన్‌= ఆ ద్రోణకర్ణులను; 
వారించి= ఆపి; విదురుండు; ధృతరాష్ట్రునకున్‌; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అంటూ ఉన్నసమయంలో ఆ ద్రోణకర్ణుల నిద్దరినీ ఆపి, విదురుడు ధృతరాష్టునితో ఈ విధంగా 
అన్నాడు. 
సీ. ధర్మార్థవిత్తముల్‌ తథ్యవాదులు వయో । వృద్దులు మధ్యస్థవిమలమతులు 

ద్రోణగాంగేయులు దురితవిదూరులు । ని న్నెద్దిగబిపిరి నెమ్మితోడ 


దానిన చేయుట ధర్మువు; వారల । కంటె హితుల్‌ నీకు గలరె యొరులు; 
దుర్యోధనుండును దుశ్శాసనుండును । గర్జుండు శకునియు( గరము బాలు; 


ఆ. రటుయగరిదియు ధరు 


ధర్ము విది యధర్మం బని; । యట్టివారిపలుకు లాదరించి 


వినక పాండుసుతుల వేగ రావించి వా । రలకు( బ్రీతి నర్హరాజ్య మిమ్ము 43 


ప్రతిపదార్థం: ధర్మ+అర్థ, విత్తముల్‌= ధర్మమును, అర్థమును తెలిసినవాళ్ళలో శ్రేష్టులు, తథ్య, వాదులు= నిజం చెప్పేవాళ్ళు; 
వయోవృద్దులు= వయస్సులో పెద్దవారు; మధ్యస్థ, విమల, మతులు= పక్షపాతం లేని నిర్మలమైన బుద్దికలవాళ్ళు; దురిత, 
విదూరులు= పాపానికి దూరమైనవాళ్ళు; (ద్రోణ, గాంగేయులు= ద్రోణభీష్ములు; నిన్నున్‌; నెమ్మితోడన్‌= (ప్రేమతో; ఎద్ది; 
కటుపిరి= బోధించారో; దానిన్‌+అ= దానినే; చేయుట; ధర్మువు= ధర్మం; వారలకంటెన్‌= వాళ్లకన్న; హితుల్‌= మేలుకోరేవాళ్ళు; 
నీకున్‌= నీకు; ఒరులు= ఇతరులు; కలరె= కలరా?; దుర్యోధనుండును; దుశ్ళాసనుండును; కర్షుండు, శకునియున్‌; కరము= 
మిక్కిలి; బాలురు= అజ్ఞానులు; ఇదియు, ధర్మువు= ఇది ధర్మం; ఇది, అధర్మంబు= ఇది ధర్మము కాదు; అని, ఎలు. 
గరు= అని తెలియరు; అట్టివారి, పలుకులు= అటువంటివాళ్లమాటలు; ఆదరించి, వినక= పాటించి వినకుండా; పాండుసుతులన్‌= 
పాండవుల్ని; రావించి= రప్పించి; పీతిన్‌= (ప్రేమతో), అర్హ, రాజ్యము; ఇమ్ము= సగం రాజ్యాన్ని ఇవ్వడంమంచిది. 


తాత్సర్యం: ధర్మార్థాలను తెలిసినవాళ్ళలో డ్రేష్టులు, సత్యం చెప్పేవాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు, పక్షపాతం లేని 
నిర్మలబుద్ది కలవాళ్ళు, పుణ్యాత్ములు అయిన ద్రోణభీష్ములు నీ కేది ఉపదేశించారో దానిని చేయటమే ధర్మం. 
ఆ యిద్దరికంటె నీ మేలు కోరేవాళ్ళు ఇంకెవరున్నారు? దుర్యోధనుడు, దుళ్ళాసనుడు, కర్గుడు, శకుని చాలా 
అవివేకులు. ఇది ధర్మమనీ, ఇది అధర్మమని వాళ్ళకు తెలియదు. అట్లాంటివాళ్ళమాటలు వినక పాండవులను 
వెంటనే రప్పించి (ప్రేమతో వారికి అర్హరాజ్యాన్ని ఇమ్ము. 


విశేషం: ధర్మార్థవిత్తముల్‌ - అనేసమాసంలో “అర్థ శబ్దానికి ప్రయోజనం అనే అర్థాన్ని (గ్రహించాలి. ద్రోణ, భీష్ములు ధర్మాన్నే 
కాక నీకు ఏది ప్రయోజనకరమో అదికూడా తెలిసినవాళ్ళని భావం. విదురుడి వాక్యాలను తర్కబద్దంగా నిబంధించటం ఇక్కడ 
గమనింపదగినవిశేషం. పాత్ర ఒక అంశంమీద దీర్భసంభాషణం చేసేటప్పుడు నన్నయ తర్కశాస్త్రసంబంధాలైన అంశాలను 
పొందుపరచటం సహజంగా కనబడుతుంది. ప్రమాణాదిషోడ శపదార్థాలు న్యాయశాస్త్రం పరిశీలించేవి. ప్రమాణ (ప్రమేయ 
సంశయ ప్రయోజనదృష్టాంతసిద్దాం తావయవతర్కనిర్ష్ణయవాద జల్పవితండాహేత్వా భాసచ్చ లజాతిని[గ్రహస్థానానాం తత్వజ్ఞానా 
న్నిశ్రేయసాధిగమః" అని న్యాయసూత్రం. ఈ పద్యంలో యథార్థ జ్ఞానాన్ని కలిగించే (ద్రోణ గాంగేయుల వాక్యాలు ప్రమాణాలు. 
కర్ణాదుల వాక్యాలు అప్రమాణాలు. పాండవులను రావించి అర్హరాజ్యం ఇమ్మనటం యధథార్థజ్ఞాన విషయమైన (ప్రమేయం.(సంపా.) 


876 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. తమకుం దార యజేయు లెవ్వరికి దోర్టర్సంబునన్‌, దానిపై 
శమితారాతి బలుండు వారలకు( బాంచాల ప్రభుం డిప్టు సు 
ట్టము దా నయ్యె(; దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్‌ వారితో 
సమవీర్యుం డొడంగూడె నిష్ట సఖు6 డై సంబంధబంధంబునన్‌. 44 


ప్రతిపదార్థం: తమకున్‌, తార= తమంతట తామే; దోః+దర్చంబునన్‌= బాహుబలగర్వంతో; ఎవ్వరికిన్‌= ఎవరికికూడా; 
అజేయులు= జయింపసాధ్యంకానివాళ్ళు; దానిపైన్‌= దానికిపైగా, మీదుమిక్కిలి; శమిత+అరాతి, బలుండు= అణగించబడిన 
శత్రుబలం కలవాడు; పాంచాల, ప్రభుండు= పాంచాలరాజైన (ద్రుపదుడు; ఇపుడు= ఇప్పుడు; వారలకున్‌; తాను= ఆ 
(ద్రుపదుడు; చుట్టము; అయ్యెన్‌; తత్‌+ఆత్మజుండు+అయిన= అతని కుమారుడైన; ధృష్టద్యుమ్నుడున్‌= ధృష్టద్యుమ్నుడు 
కూడ; వారితోన్‌= ఆ పాండవులతో; సమ, వీర్యుండు= సమానమైన బలం కలవాడు; సంబంధ, బంధంబునన్‌= బంధుత్వ 
మనే కట్టుచేత; ఇష్ట, సఖుండు+ఐ= ఆప్తుడైన స్నేహితుడై; ఒడన్‌++కూడెన్‌= చేరాడు. 


తాత్సర్యం: పాండవులు తమంతట తామే ఎవరికీ జయింప శక్యంకానివాళ్ళు. మీదుమిక్కిలి శత్రువులందరిని 
అణచిన మహాబలవంతుడైన పాంచాలరాజు వాళ్ళకు ఇప్పుడు చుట్టం. అతని కుమారుడు ధృష్టద్యుమ్నుడు పాండవులతో 
సమానమైన పరా(క్రమంకలవాడు, బాంధవ్యబంధంవలన ఇష్టమిత్రుడై వాళ్ళతో చేరాడు. 


మ. బలదేవాచ్యుతసాత్యకుల్‌ దమకు నొప్పన్‌ మిత్రులుం గూర్చు మం 
త్రులుగా దైవము మానుషంబు( గల నిత్యుల్‌, నీకు దుర్యోధనా 
దులకంటెం గడుభక్తు లెంతయు వినీతుల్‌, వీరు లప్పాండుపు 
త్తులు నీపుత్తుల కారె ! వారి దగునే దూరస్థులం జేయంగన్‌. 45 


ప్రతిపదార్థం: బలదేవ+అచ్యుత, సాత్యకుల్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి; తమకున్‌= పాండవులకు; కూర్చు= 
ప్రియమైన; మం(త్రులున్‌+కాన్‌= మంత్రులుగా; దైవము= దైవబలం; మానుషంబున్‌= మానవబలం; కల= కలిగిన; నిత్యుల్‌= 
నిలుకడవాళ్ళు; నీకున్‌; దుర్యోధన+ఆదులకంటెన్‌= దుర్యోధనుడు మొదలైనవాళ్ళకంటె; కడున్‌= మిక్కిలి; భక్తులు= భక్తికలవాళ్ళు; 
ఎంతయున్‌= మిక్కిలి; వినీతులు= వినయం కలవాళ్ళు; వీరులు; ఆ+పాండు, పుత్రులు= ఆ పాండవులు; నీ, పుత్రుల; 
కారె?; వారిన్‌= వాళ్లను; దూరస్టులన్‌= దూరంగా ఉన్నవాళ్ళుగా; చేయన్‌+కన్‌; తగునె= చేయటం న్యాయమౌతుందా? 


తాత్సర్యం: బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి పాండవులకు మిత్రులు, ప్రియమండత్రులు. ఆ విధంగా దైవబలం 
మానవబలం కూడి, నిలుకడ కలిగి, నీ పట్ట దుర్యోధనాదులకంటె భక్తి వినయాలు కల పాండవవీరులు నీకు 
పుత్రులు కారా? వాళ్ళని దూరం చేయటం తగునా? 


విశేషం: “పాండుపుతులు నీ పుత్రుల కారె? వారి. దగునే దూరస్టులన్‌ జేయగన్‌” అని ధృతరాష్ట్రుని హృదయంలో 
పాండవులపట్ల ఉన్న అనుమానాలను తొలగించి “సంశయమును తొలగించ యత్నించాడు-విదురుడు. సంశయనివారణమనే 
ఈ అంశం 44, 45 పద్యాలలో వ్యాపించి ఉన్నది. అందువలన ఈ రెండింటిని మత్తేభవిక్రీడితాలుగా రచించి ఛందళ్శిల్సాన్ని కూడా 
నన్నయ పాటించాడు. ధార్తరాష్టుల కెంత బలగం ఉందో అంతకంటె మిన్న అయిన బలగం కలిగి, దైవమానుషశక్తుల తో 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 877 


ఒప్పారే పాండవులు ఆదరణీయులని చెప్పి, బలవన్నిరాకరణం భంగపాటుకు దారితీస్తుందని విదురుడు వ్యంగ్యంగా హెచ్చరించాడు. 
వస్తుస్వభావాన్ని స్ఫుటంగా వ్యక్తంచేసే రుటిత్యర్థప్రతిపత్తిహీతుత్వం ఉండటంచేత 44, 45 పద్యాలలో అర్థవ్యక్తి అనే గుణం 
సార్ధకంగా పోషింపబడింది. (సంపా.) 


ఉ. ఆహవభూమిలోన6 బరమార్ధము పార్టు(డు వైరివాహినీ 
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి మార్కొనంగ ను 
త్సాహముసేయ( డన్న లఘుసారు లధీర లసాహసుల్‌ నిరు 
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా! 46 


ప్రతిపదార్థం: మానవ+-ఈశ్వరా!= ధృతరాస్త్రమహారాజా! ఆ, భూమిలోనన్‌= ఆ యుద్ధరంగంలో; పరమ+అర్థము= పరమ 
ప్రయోజనం కొరకు - అంటే శత్రువుల అంతు తేల్చటంకొరకు; పార్గుడు= అర్జునుడు; వైరి, వాహినీ, వ్యూహము= 
శత్రుసైన్యంయొక్క మొగ్గరాన్ని; (వ్రచ్చుచోటన్‌= చీల్చేచోట;) మఘవుండును= దేవేంద్రుడుకూడా; వానికిన్‌= ఆ అర్జునునికి; 
మార్కొనంగన్‌= ఎదుర్కొనటానికి; ఉత్సాహము, చేయండు= ఉత్సాహంతో పూనుకోడు; అన్న= అని అనగా; లఘు, సారులు= 
తక్కువ బలం కలవాళ్ళు; అధీరులు= ధైర్యం లేనివాళ్ళు; అసాహసుల్‌= తెగింపులేనివాళ్ళు; నిరుత్సాహులు= ఉత్సాహంలేనివాళ్ళు; 
ద్రోహులు+ఐ= కీడు చేసే తలంపు కలవాళ్ళయి; ఎదిరి= ఎదిరించి; చత్తురొ= చస్తారో; మందురొ - (మనుదురా)= 
బతుకుతారో? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! యుద్దభూమిలో శత్రువీరుల అంతు తేల్చటానికి పార్టుడు శత్రుసేనా 
వ్యూహాన్ని చీల్చేచోట దేవేంద్రుడుకూడా అతడిని ఎదుర్కోటానికి పూనుకోలేడు. ఇక పెద్దబలం, ధైర్యం, సాహసం, 
ఉత్సాహం లేనివాళ్ళు ద్రోహబుద్దితో ఎదుర్కొని చస్తారో, (బ్రతుకుతారో నీవే ఆలోచించుకొమ్ము. 


విశేషం: విదురుడు పాండవులను పిలిచి వాళ్ళకు అర్హరాజ్యమిచ్చి కుమారుల నడుమ శాంతిసౌఖ్యాలు కలిగించటం మంచి 
దని చెప్పటంతోనే ఆగలేదు. దుర్యోధనుని దుష్ట్రచరిత్రంవలన లోకానికి హాని కలుగుతుంది. అతడు పుట్టిననాటినుండి 
చెప్పుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసి, ఇప్పటి అతని వర్తనమే జననాశనానికి కారణం కావచ్చునని హెచ్చరించాడు. దానికి 
దృష్టాంతంగా ఈ పద్యం చెప్పాడు. ప్రతిపాదించదలచుకొన్న విషయాన్ని సమర్థించటానికై (ప్రసిద్దమైన దృష్టాంతం చూపించటం 
న్యాయ ప్రయోగ విషయం. అర్జునుని పరాక్రమాన్ని ఎదుర్కొనటానికి ఇంద్రుడే వెనకాడతాడనీ, ఇక దుర్యోధనాదులు 
బలహీనులనీ, అధీరులనీ, అసాహసులనీ, నిరుత్సాహులనీ, (ద్రోహులనీ, వాళ్ళు అర్జునునెదిరించి చావటం తథ్యమనీ హెచ్చరిస్తాడు. 
ద్రౌైపదీస్వయంవరంలో కర్షదుర్యోధనాదుల వర్తనాలను గమనిస్తే పై విశేషణాలు వాళ్ళ నుద్దేశించినవే అని తెలుస్తుంది.(సంపా.) 


ఉ.  ఆయతబాహు. డాతనికి నగ్రజు( డగ్రణి పోరులందు నా 
గాయుతసత్తు. డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీము€ డ 
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నత్రి. బోలుచున్న మా 
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్‌ సమరాంతరంబునన్‌. 47 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ అర్జునునికి; అగ్రజుండు= అన్న, భీముడు; ఆయత, బాహుండు= పొడవైన చేతులు కలవాడు; 
పోరులందు= యుద్దాలలో; అ(గ్రణి= ముందుండేవాడు; నాగ+అయుత, సత్తుండు= పదివేలఏనుగుల బలమంతటి బలం 
కలవాడు; ఉద్దత, యుగ+అంత, కృత+అంత, నిభుండు= విజృంభించిన (ప్రళయకాలయమునితో సమానమైనవాడు; ఆ+వాయుజ, 
సవ్యసాచులన్‌= ఆ భీమార్జునులను; అవార్య, బల+ఉన్నతిన్‌= అడ్డగింపరాని బలాతిశయంతో; పోలుచున్‌+ఉన్న; మా[ద్రేయులు= 


878 శ్రీమదాంధ్ర మహాభారతము 


నకులసహదేవులు; దేవ, సముల్‌= దేవతలతో సమానమైనవాళ్ళు; సమర+అంతరంబునన్‌= యుద్ద మధ్యంలో; ఎవ్వరికిన్‌= 
ఎవరికీ; అజేయులు= జయించటానికి సాధ్యం కానివాళ్ళు? 


తాత్సర్యం: ఆ అర్జునుని అన్న భీముడు మహావీరుడు. యుద్దరంగంలో ముందుండేవాడు. వెయ్యి ఏనుగుల బలం 


కలవాడు. విజృంభిస్తే ప్రళయకాలయమునితో సమానమైనవాడు. ఆ భీమార్జునులను బలాధిక్యంలో పోలుతూ, 
దేవతలతో సమానులైన నకులసహదేవులనుకూడా యుద్దమధ్యంలో జయించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. 


విశేషం: అర్జునుడే అంతటివాడు. ఇక అతని అన్న భీముడు 'ఉద్దతయుగాంతకృతాంతనిభుండు' అని చెప్పటం సార్థకం. 
కౌరవులనందరినీ మట్టుబెట్టే భీమపరా(క్రమాన్ని ఉదాహరిస్తున్నప్పుడు భావికథార్థాలు స్ఫురించి వస్తుధ్వని రాణిస్తుంది. ఇందులోకూడ 
'దృష్టాంతం' అనే అంగం పోషింపబడింది. యుద్దవీరులైన అర్జున భీముల చైతన్యమూర్తులను వీరరసోజ్ఞలమైన కాంతి అనే 
గుణంతో 46, 47 పద్యాలను ఉత్సలమాలావృత్తాలలో రచించటం రచనాశిల్పం. దృష్టాంతమనే అంగాన్ని (ప్రదర్శిస్తున్న పద్యాలు 
రెండింటి ఛందస్సామ్యం. గుణసామ్యం సార్థకం. రసపోషకం. (సంపా 


క. తమ్ములయట్టుల తనకు వ । శమ్మయి ధర్మువును ధృతియు సత్యము. గారు 

ణ్యమ్మును నొప్పంగ6 బేర్మి ని । జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే! 48 
ప్రతిపదార్థం: తమ్ముల, అట్టుల= తమ్ములవలె; తనకున్‌; ధర్మువునున్‌= ధర్మమూ; ధృతియున్‌= ధైర్యమూ; సత్యమున్‌= 
సత్యమూ; కారుణ్యమ్మునున్‌= దయా; వశమ్ము+అయి= స్వాధీనమై; ఒప్పంగన్‌= (ప్రకాశింపగా; నిజమ్ముగన్‌= నిజముగా; 
పేర్మి= గొప్పతనంతో; మను= ఉండేటటువంటి; ధర్మజునకున్‌; అసాధ్యము= పొందలేనిది; కలదె?= ఉన్నదా?(లేదని భావం.) 
తాత్సర్యం: తమ్ములవలె తనకు ధర్మం, ధైర్యం, సత్యం, దయ వశమై గొప్పగా జీవించే ఆ ధర్మరాజుకు 
అసాధ్యమైనది ఏముంది? 


విశేషం: సద్గుణప్రధానుడైన ధర్మరాజువ్యక్తిత్వాన్ని ప్రసాదగుణబంధురంగా చిత్రించటం సార్ధకం. (సంపా.) 


వ. “వారల బలపరాక్రనుంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల; యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్దుద్దులుం గలరె? 
నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి; నీయందు. బురోచనదిద్ధం బయిన దుర్యశః 
పంకంబు( బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము; దుర్యోధనాపరాధంబున నఖిల మహీప్రజకు నపాయం 
బగు నని తొల్లియు నీకుం జెప్పితి; నట్లు గాకుండ రక్షింపు' మనిన ధృతరాస్తుండు విదురున కి ట్లనియె. 49 


ప్రతిపదార్థం: వారల, బల, పరాక్రమంబులు= వాళ్ల శక్తిశౌర్యాలు; ఎల్లవారికిన్‌= అందరికీ; దృష్ట, పూర్వంబులు+అ= 
ముందు చూడబడినవే; అట్టివారితోడన్‌= అటువంటివాళ్లతో; విగ్రహంబు, చేయు= యుద్దం చేసే; దుర్చుద్దులున్‌= దుష్టబుద్దులు; 
కలరె= ఉన్నారా!; నీ, పుణ్యమ్మునన్‌= సి పుణ్యంవల్ల; ఆ+మహాత్ములు; జననీసహితంబు= తల్లితోకూడా; లక్కయింటన్‌= 
లక్కయింటిలో; (బ్రతికిరి; నీ, అందున్‌= నీలోని; పురోచన, దిగ్రంబు+అయిన= పురోచనునిచే పూయబడిన; దుర్‌+యశ, 
పంకంబున్‌= అపకీర్తి అనే బురదను; పాండవ++అను(గ్రహ, జలంబులన్‌చేసి= పాండవులమీద దయచూపటం అనే నీళ్ళతో; 
కడిగికొనుము= కడుక్కో; దుర్యోధన+అపరాధంబునన్‌= దుర్యోధనుడితప్పువలన; అఖిల, మహీ, ప్రజకున్‌= సమస్తభూమండలం 
మీదిప్రజలకు; అపాయంబు= హాని; అగును= కలుగుతుంది; అని= అని; తొల్లియు= ఇదివరకు కూడా; నీకున్‌, చెప్పితిన్‌; 
అట్టుకాకుండ; రక్షింపుము; అనినన్‌; విని; ధృతరాష్ట్రుండు; విదురునకున్‌= విదురునికి; ఇట్టు+అనియెన్‌. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 879 


తాత్పర్యం: 'వాళ్ళబలపరా[క్రమాలు అందరూ ఇదివరకు చూచినవే. అట్లాంటివాళ్ళతో యుద్దం చేసే దుర్చుద్దు 
లున్నారా? ని పుణ్యంవలన ఆ మహాత్ములు లక్కయింట్లో తల్లితోకూడ (బతికారు. పురోచనునివలన నీ కంటిన 
అపకీర్తి అనే బురదను, పాండవులపట్ల దయ చూపటం అనే నీళ్ళతో కడుక్కో. దుర్యోధనుడు చేసే తప్పువలన 
లోకంలోని ప్రజలందరికీ అపాయం కలుగుతుందని ఇంతకుముందే నీకు చెప్పాను. అట్లా కాకుండా రక్షించు” 
అనగా విని ధృతరాష్ట్రుడు విదురునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం. పాండవుల పరా(క్రమాలు 'దృష్టపూర్వములే' అని చెప్పి, ప్రసిద్దమైన దృష్టాంతాలుగా పరిగణించాడు. 
ఆ తరువాత పాండవులను గౌరవిస్తే లాక్షాగృహదహనంవలన ఏర్పడిన అపకీర్తిని మాపుకొనవచ్చు నని “ప్రయోజనం” 
చూపించాడు. ఆపైన దుర్యోధనుడు చేసే పాపంవలన భూ(ప్రజలకు అపాయంరాకుండా చూడుమని సిద్దాంతీకరించాడు. ఈ 
విధంగా ఆరువిధాల తర్కశాస్త్ర, న్యాయశా[స్త్రాంశాలను ప్రయోగించి, వాదకుశలునిగా విదురుడిని నన్నయ తీర్చిదిద్దాడు.(సంపా.) 
క. నీవును భీష్ముడు ద్రోణుడు | భూ వినుత విశుద్ధ ధర్మబుద్ధుల రగుటన్‌ 

మీ వచనమున కవజ్జత । గావింప(గ నంత కార్యగతి మూఢుండనే? 50 
ప్రతిపదార్థం: నీవును= నీవూ; భీష్ముడు; (ద్రోణుడు; భూ వినుత, విశుద్ద, ధర్మ, బుద్దులరు+అగుటన్‌= భూమిమీద 
పొగడబడిన పరిశుద్ధమైన ధర్మబుద్ది కలవాళ్ళు అవటంచేత; మీ, వచనమునకున్‌= మీమాటకు; అవజ్ఞత= (త్రోసిపుచ్చటం; 
కావింపంగన్‌= చేయటానికి; అంత, కార్యగతి, మూఢుండనే= అంత, పని వైనం తెలియని అవివేకినా? 
తాత్సర్యం: నీవు, భీష్మద్రోణులు లోక ప్రశంసలందుకొన్న ధర్మబుద్ధి కలవాళ్ళు. మీ మాటను (త్రోసిపుచ్చుతానా? 
అంత పనివైనం తెలియని అవివేకినా? 
విశేషం: విదురుని తర్కబద్దమైన వాదం ఫలించింది. వక్రబుద్ధి అయిన ధృతరాష్ట్రుడు సవ్యమైన నిర్ణయం తీసికొనలేక 
తప్పలేదు. 

పాండవులను చేర ధృతరాష్టుండు విదురుని. బంచుట (సం.1-198-3) 


వ. 'మీపంచినవిధంబున నప్పాండవుల కర్ణరాజ్యం బిచ్చెద' నని భీష్మవిదురద్రోణాదు లయిన బాంధవప్రధానులయు 
దుర్యోధనాదు లయిన పుత్తులయు సమక్షంబున నిశ్చయించి, యప్పుడ పాండవులం దోడ్తేర విదురుం బంచిన, 
నాతండును ధృతరాష్తుశాసనంబున ద్రుపదుపురంబునకుం జని, పుత్రభ్రాత్భపరివృతుం డై యున్న ద్రుపదుని 
వాసుదేవసహితులై యున్న పాండవులనుం గాంచి ధృతరాప్తుండు పుత్తెంచిన వివిధరత్నభూషణాదుల వేటువేటి 
యిచ్చి తానును వారిచేత. బ్రతిపూజితుం డై కేశవపాండవసమక్షంబున విదురుండు ద్రుపదున కి ట్లనియె. 51 

ప్రతిపదార్థం: మీ, పంచిన, విధంబునన్‌= మీరు ఆజ్ఞాపించినపద్దతిలో; ఆ+పాండవులకున్‌; అర్హ, రాజ్యంబు= సగంరాజ్యం; 

ఇచ్చెదన్‌+అని; భీష్మ విదుర, ద్రోణ+ఆదులు+అయిన= భీష్ముడు, విదురుడు, ద్రోణుడు మొదలైన; బాంధవ, ప్రధానులయు= 
బంధువులయొక్క, మం(తులయొక్క; దుర్యోధన+ఆదులు+అయిన= దుర్యోధనుడు మొదలగువాళ్ళయిన; పు(త్రులయు= 
కుమారులయొక్క; సమక్షంబునన్‌= ఎదుట; నిశ్చయించి; అప్పుడు+అ= వెంటనే; ఆ, పాండవులన్‌; తోడ్తేరన్‌= తీసికొనిరావటానికి; 


విదురున్‌= విదురుణ్ణి; పంచినన్‌= పంపగా; ఆతండును= ఆ విదురుడుకూడా; ధృతరాష్టు, శాసనంబునన్‌= ధృతరాష్ట్రునియొక్క 
ఆజ్ఞచేత; ద్రుపదు= (ద్రుపదుని; పురంబునకున్‌= నగరానికి; చని= వెళ్ళి; పుత్ర, (భ్రాతృ, పరివృతుండు+ఐ= కొడుకులచే, 


880 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోబుట్టువులచే చుట్టబడినవాడై; ఉన్న; దద్రుపదునిన్‌; వాసుదేవ, సహితులు+ఐ= శ్రీకృష్ణునితో కూడినవాళ్ళయి; ఉన్న; 
పాండవులనున్‌; కాంచి= చూచి; ధృతరాష్టుండు; పుత్తెంచిన= పంపిన; వివిధ, రత్న, భూషణ+ఆదుల= నానావిధాలైన రత్నాలు, 
సొమ్ములు మొదలైనవాటిని; వేజువేఆు, ఇచ్చి; తానును; వారిచేతన్‌; (ప్రతి, పూజితుండు+ఐ= మారుగా పూజించబడినవాడై; 
కేశవ, పాండవ, సమక్షంబునన్‌= శ్రీకృష్ణునియొక్క, పాండవులయొక్క ఎదుట; విదురుండు; దద్రుపదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మీరు ఆజ్ఞాపించిన విధంగా ఆ పాండవులకు సగభాగం రాజ్యం ఇస్తాను" అని భీష్ముడు, (ద్రోణుడు, 
విదురుడు మొదలైన బంధువులు, మంత్రులూ, దుర్యోధనుడు మొదలైన పుత్రులూ ఉన్నప్పుడు అందరి ఎదుట 
నిర్ణయించి, పాండవులను పిలుచుకొని రావటానికి విదురుడిని పంపాడు. విదురుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞ(ప్రకారం 
(ద్రుపదుని పురానికి వెళ్ళి - కొడుకులతో తోబుట్టువులతో కూడిఉన్న (ద్రుపదుడిని, న్ఫీ కృష్ణునితో కూడిఉన్న పాండవులను 
చూచి, ధృతరాష్ట్రుడు పంపిన వివిధరత్నాలను, ఆభరణాలను ఎవరి కీయవలసినవి వాళ్ళకిచ్చి, తానుకూడా వాళ్ళచేత 
పూజితుడై శ్రీకృష్ణపాండవులయెదుట |ద్రుపదునితో ఇట్లా అన్నాడు. 
మ. అభిజాతుండవు ధర్మశీలుండవు నీయం దైన సంబంధ మిం 

దభిరమ్యం బనురూప మిష్ట మని సౌహార్థంబునన్‌ జాహ్నవీ 

ప్రభవుండున్‌ ధృతరా షఘ్రుడుం గృపు(డు( గుంభప్రోద్దవుండున్‌ యశో 

విభవాలంకృత! సంతసంబువడి రుర్వీవంద్యు లిష్టంబునన్‌. 52 
ప్రతిపదార్థం: యశస్‌+విభవ+అలంకృత= కీర్తితో, ఐశ్వర్యంతో అలంకరించబడినవాడా!; అభిజాతుండవు= మంచివంశం 
కలవాడవు; ధర్మశీలుండవు= ధర్మస్వభావం కలవాడవు; నీ, అందు+ఐన, సంబంధము= నీతో ఏర్పడిన బంధుత్వం; ఇందున్‌= 
ఇచ్చట; అభిరమ్యంబు= మనోహరం; అనురూపము= తగినది; ఇష్టము= ఇష్టమైనది; అని= అని; సౌహార్హంబునన్‌= స్నేహభావంతో; 
జాహ్నవీ, 'ప్రభవుండున్‌= గంగాదేవికి జన్మించినవాడు - భీష్ముడు; ధృతరాష్రుండున్‌; కృపుండున్‌= కృపాచార్యుడు; కుంభ, 
ప్ర+ఉద్భవుండున్‌= కుండనుంచి పుట్టినవాడు - [ద్రోణుడు కూడా; ఉర్వీ, వంద్యులు= భూమిలో పొగడదగినవాళ్ళు; ఇష్టంబునన్‌= 
ప్రీతితో; సంతసంబు, పడిరి=సంతోషాన్ని పొందారు. 
తాత్సర్యం: కీర్త ఐశ్వర్యం అలంకారాలుగా కల ఓ ద్రుపదమహారాజా! నీవు మంచివంశం కలవాడవని, ధర్మస్వభావం 
కలవాడవని, నీతో ఏర్పడిన బంధుత్వం మనోహరమైనది, తగినదని, ఇష్టమైనదని - లోకం కొనియాడదగిన భీష్మ, 
ధృతరాష్ట్ర, కృప, ద్రోణులు స్నేహభావంతో సంతోషించారు. 
ఉ. తల్లియు. బుత్రులేవురు నుదాత్తమతుల్‌ దమయొద్ద వాసినం 

దల్లడమంది యందటును దద్దయు దుఖితచిత్తు లైరి, నీ 

యల్లుర( బాండుపుత్రులం బ్రియంబున6 జూడగ గోరుచున్న వా 

రెల్ల జనంబులుం గురుకులేశ్వరు( డాదిగ బంధువర్గమున్‌. 53 
ప్రతిపదార్థం: ఉదాత్త, మతుల్‌= గొప్పబుద్దికలవాళ్ళు; తల్లియున్‌= తల్లి కుంతీదేవి; పుత్రులు+ఏవురున్‌= కొడుకులు 


ఐదుగురుకూడా; తమ, ఒద్ద, పాసినన్‌= తమదగ్గరనుంచి వెళ్ళగా; తల్లడము+అంది= చలించి; అందణును= అందరూ; 
తద్దయున్‌= మిక్కిలి; దుఃఖిత చిత్తులు= దుఃఖపడిన మనస్సు కలవాళ్ళు; అయిరి= అయ్యారు; కురు, కుల+ 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 881 


ఈళశృరు(డు= కురువంశ(ప్రభువైన ధృతరాష్ట్రుడు; ఆదిగ= మొదలుగా; బంధు, వర్గమున్‌= బంధువుల సమూహం; ఎల్ల, 
జనంబులున్‌= (ప్రజలంతా, నీ అల్లురన్‌, పాండు, పుత్రులన్‌= నీ అల్ల్జుశ్లైన పాండుకుమారుల్ని; పియంబునన్‌= (్రీతితో; 
చూడంగన్‌= చూడటానికై; కోరుచున్‌+ఉన్నవారు= ఇష్టపడుతూ ఉన్నారు. 


తాత్సర్యం: గొప్ప బుద్ది కలవాళ్ళయిన కుంతీదేవి, పాండవులు తమ దగ్గరనుండి వెళ్ళటంవలన చలించి అంతా 
ఎంతో దుఃఖించారు. కురువంశప్రభువైన ధృతరాష్ట్రుడు మొదలుకొని సమస్తబంధువర్గం, సకల(ప్రజలు నీ అల్లు ళ్ళన 
పాండవులను ప్రియమార చూడగోరుతున్నారు. 


విశేషం: విదురుడు వెళ్ళిన పని అంతసులభమైనది కాదు - లక్కయింటిలో పాండవులను తగులబెట్టిన కౌరవులవద్దకు మళ్ళీ 
పాండవులను పంపండని అడగటం, వాళ్ళను వెంట పిలుచుకొనిరావటం. దానికి (ద్రుపదుని అనుమతి కావాలి. అందువలననే 
విదురుడు చాలా నేర్పుగా మొదట (ద్రుపదుడిని పొగడాడు. పాండవుల అభ్యుదయానికి, మీతో ఏర్పడిన బాంధ వ్యానికి 
హస్తినలో అంతా ఆనందిస్తున్నారనీ, పాండవులను ప్రియమార చూడగోరుతున్నారనీ, వాళ్ళను పంపవలసిన దనీ, ఎంతో 
చాకచక్యంగా ద్రుపదుడిని అడుగుతున్నాడు. 

క, గురుగుణయుతు లగు కొడుకుల(। గురుకులము వెలుంగ నయిన కోడలి గృష్టం 


బరమపతివ్రత గొంతిని | గరుణను రాం బనిచె రాజు గజపురమునకున్‌. 54 


ప్రతిపదార్థం: గురు, గుణ యుతులు+అగు= గొప్పగుణాలతో కూడుకొన్నవాళ్ళయిన; కొడుకులన్‌; కురు, కులము= 
కురువంశం; వెలుంగన్‌+అయిన= (ప్రకాశించటానికై (ప్రాప్తించిన; కోడలిన్‌, కృష్ణన్‌= కోడలగు ద్రౌపదిని; పరమ పతివ్రత= 
పరమ పతివ్రతయైన; గొంతిని= కుంతీదేవిని; రాజు= ధృతరాష్ట్ర మహారాజు; గజ,. పురమునకున్‌= హస్తినాపురానికి; కరుణన్‌= 
దయతో; రాన్‌+పనిచెన్‌= పిలుచుకొని రమ్మని పంపాడు. 


తాత్సర్యం: గొప్పగుణాలతో కూడుకొన్న కొడుకులను, కురువంశం వెలిగేటట్లుగా కోడలైన (ద్రౌపదిని, పరమపతి(వ్రత 

అయిన కుంతిని దయతో ధృతరాష్ట్రమహారాజు హస్తినాపురానికి పిలుచుకొని రమ్మన్నాడు. 

వ. “నీచేత ననుజ్ఞాతు లై కాని వీరలు రా నేరరు గావున వీరలం బుత్తెంచు నది యనిన విదురునకు 
ద్రుపదుం డి ట్లనియె. 55 


ప్రతిపదార్థం: నీచేతన్‌; అనుజ్ఞాతులు+ఐ, కాని= అనుమతింపబడినవాళ్ళయితే తప్ప; వీరలు= వీళ్లు; రానేరరు= రాజాలరు; 
కావునన్‌; వీరలన్‌= వీళ్లను; పుత్తెంచునది= పంపునది; అనినన్‌; విదురునకున్‌; (ద్రుపదుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “నీ అనుమతి లభిస్తేనే పాండవులు రాగలరు. అందుచేత వీళ్ళను మీరు పంపండి అని అనగా 
విదురునితో (ద్రుపదుడు ఇట్టా అన్నాడు. 


చ. రవినిభతేజు. డైన ధృతరాష్తుండు పంపంగ నీవు కార్యగౌ 
రవమున వచ్చినప్పడ తిరంబుగ వీరికి నిష్టసిద్ధి దా 
నవు టది యేమి సందియమె; యంబుజనాభుండు నీవు. బాండవ 
ప్రవరుల కెల్లప్రొద్దును శుభంబ తలంతురుకాదె నెమ్మితోన్‌. 56 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: రవి, నిభ, తేజుండు+ఐన= సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడైన; ధృతరాష్ట్రుడు, పంపంగన్‌= పంపగా; 
నీవు= నీవు; కార్య, గౌరవమునన్‌= పనియొక్క గొప్పతనంవలన; వచ్చినప్పుడు+అ= ఏతెంచిన ఆ క్షణమే; తిరంబుగన్‌= 
స్థిరంగా; వీరికిన్‌= వీళ్లకు; ఇష్ట, సిద్ది= ఇష్టమైనది లభించటం; తాన్‌, అవుట, అది; ఏమి; సందియమె; అంబుజనాభుండు= 
శ్రీకృష్ణుడు; నీవున్‌; పాండవ, ప్రవరులకున్‌= (్రేష్టులైన పాండవులకు; ఎల్ల, ప్రొద్దును= ఎల్లప్తుడుకూడా; నెమ్మితోన్‌= స్నేహంతో; 
శుభంబు+అ= శుభాన్నే; తలంతురు కాదె= కోరుతారు కదా. 

తాత్సర్యం: సూర్యునితో సమానమైన తేజస్సు కల ధృతరాష్ట్రుడు పంపగా, గొప్ప పని బూని నీవు రాగా, 
పాండవులకు ఇష్టమైనది లభిస్తుందనటంలో సందేహం లేదు. శ్రీకృష్ణుడు, నీవు, ఉత్తములైన పాండవులకు ఎల్లప్పుడూ 
స్నేహంతో శుభమే కోరుతారుకదా!. 


విశేషం: ఇక్కడ [ద్రుపదుడుకూడా ఎంతో నేర్పుగా మాట్లాడాడు. పాండవుల యోగక్షేమాలు చూచేబాధ్యతను పరోక్షంగా 
విదురునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడిని కూడా విదురునితో చేర్చాడు. 


క, నీవును ద్రోణుండును వసు । దేవతనూజుండు భీష్మదృతరాష్తులు స 
ద్ధావమున నెద్ది సేయం । గా వగచితి రది హితంబ కా కొం డగునే? 57 


ప్రతిపదార్థం: నీవును= నీవూ; ద్రోణుండును= ద్రోణుడూ; వసుదేవ, తనూజుండు= శ్రీకృష్ణుడుకూడా; భీష్మ, ధృతరాష్టులు= 
భీష్ముడు, ధృతరాష్ట్రుడు; సత్‌+భావమునన్‌= మంచిఉద్దేశంతో; ఎద్ది, చేయన్‌+కాన్‌= ఏది చేయటానికి; వగచితిరి= తలంచారో; 
అది= అది; హితంబు+అ, కాక= మేలుచేసేదికాకుండా; ఒండు= మరొకటి; అగునే= జొతుందా? (కాదని భావం) 


తాత్పర్యం: నీవు, (ద్రోణుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధృతరాషుడు మంచిఉద్దేశంతో ఏది చేయ తలచారో అది 
పాండవులకు మేలే అవుతుంది కాని మరొకటి కాదు. 

వ. అనిన వాసుదేవుం డి ట్లనియె. 58 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (ద్రుపదుడు అనగా; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


క ఎవ్వరును నేమి సేయుదు । రివ్విదురుండు పాండవులకు హిత మొనరింపన్‌ 
నెవ్వగ నొండు దలంపకు. డివ్వీరుల కగు నబభీష్ట మిది మొదలుంగాన్‌. 59 


ప్రతిపదార్థం: ఈ+విదురు(డు; పాండవులకున్‌; హితము= మేలు; ఒనరింపన్‌= చేస్తుండగా; ఎవ్వరున్‌, ఏమి; చేయుదురు; 
నెజ+వగన్‌= మిక్కిలి విచారంతో; ఒండు= వేరొకటి; తలంపకు(డు= ఆలోచింపకండి; ఈ+వీరులకున్‌= ఈ వీరులైన 
పాండవులకు; ఇది, మొదలున్‌+కాన్‌= ఇది మొదలుకొని; అభీష్టము= కోరుకొన్నది; అగున్‌= సిద్దిస్తుంది. 


తాత్సర్యం: ఈ విదురుడు పాండవులకు మేలు చేసేవాడై ఉండగా - వాళ్ళను ఎవరు ఏమి చేయగలరు? అతిగా 
విచారించి వేరొకవిధంగా మీరు ఆలోచించ వద్దు. ఇది మొదలుగా పాండవులకు కోరుకొన్నది సిద్దిస్తుంది. 


విశేషం: ఇక కృష్ణుడు మాత్రం తక్కువవాడా? ఆయన పాండవుల (శ్రేయోబాధ్యతను, అభీష్టసిద్దిని మొత్తం విదురునికి 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 883 
అప్పజెప్పాడు. విదురుడు సామాన్యవ్యక్తి కాదు. పరమధార్శ్మికుడు. గొప్పతాత్వికుడు. విశేషించి, ప స్తినాపురరాజ్యవ్యవహారాలలో 
ప్రముఖపాత్ర నిర్వహించే మంత్రిసత్తముడు. 

వ. అనిన నందథకు ధర్మనందనుం డి ట్లనియె. 60 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీకృష్ణుడు అనగా; అందణకున్‌= అందరితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇట్టు= 
ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని అనగా అందరితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


క. కురు ముఖ్యులు ధృతరాష్ట్రవి । దుర భీష్ములు గురులు మాకు; ద్రుపదప్రభుండున్‌ 

గురుండు; మురాంతకుండు జగ । ద్గురు; డిందటి మతమునను నగున్‌ శుభయుక్తుల్‌. 61 
ప్రతిపదార్థం: కురు, ముఖ్యులు= కురువంశశ్రేష్టులు; ధృతరాష్ట్ర, విదుర, భీష్ములు= ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు; 
మాకున్‌=మాకు; గురులు= పెద్దలు; ద్రుపదప్రభుండున్‌= ద్రుపదరాజుకూడా; గురు(డు= పెద్ద; మురాంతకు(డు= మురుడు 


అనే రాక్షసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు; జగత్‌+గురుండు= లోకానికే పెద్ద; ఇందజు= వీళ్లందరియొక్క; మతమునను= 
సమ్మతితో; శుభ, యుక్తుల్‌= శుభంతోడి కూడికలు; అగున్‌= అవుతాయి. 


తాత్పర్యం: కురువంశశ్రేష్టులైన ధృతరాష్ట్ర విదుర భీష్ములు మాకు పెద్దలు. అట్లాగే ద్రుపద మహారాజుకూడా 
పెద్దలే. ఇక శ్రీకృష్ణుడు లోకానికంతా పెద్ద. వీళ్ళందరిసమ్మతివలన మాకు శుభాలే కలుగుతాయి. 
యలు బం లు 


పాండవులు హస్తిపురంబునకు వచ్చుట (సం. 1-199-10) 


వ. అని యుధిష్టిరుండు వారి యనుమతంబు వడసి, తమ్ములు దానును హస్తిపురంబునకు( బోవ నిశ్చయించి, ద్రుపడు 
వీడ్కొని ప్రయాణోన్ముఖుం డయ్యె; నిట్లు విదురుండు పాండవుల. బాంచాలిని గుంతీదేవినిం దోడ్మొని వాసుదేవ 
ధృష్టద్యుమ్ను లపరిమిత సేనాసమన్వితు లై తోడ రాగా వచ్చునంత, వారలరాక విని ధృతరామషుండు వికర్ణ చిత్రసేన 
ద్రోణ కృపాచార్యుల నెదురు పుత్తెంచినం దత్‌సైన్యసమేతులయి మహోత్సవంబుతో. బాండవులు గజపురప్రవేశంబు 
సేయునప్పడు వారలం జూచి. 62 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; యుధిష్టిరుండు= ధర్మరాజు; వారి= వాళ్లయొక్క; అనుమతంబు= అనుమతి; పడసి= 
పొంది; తమ్ములు; తానును= తానూ; హస్తిపురంబునకున్‌= హస్తినాపురానికి; పోవన్‌= పోవటానికై; నిశ్చయించి= నిర్లయించి; 
(ద్రుపదున్‌, వీడ్కొని= (ద్రుపదునిదగ్గర సెలవు తీసికొని; ప్రయాణ+ఉన్ముఖుండు= ప్రయాణంవైపు ఎత్తినముఖం కలవాడు - 
అంటే ప్రయాణానికి పూనుకొన్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు; ఇట్టు= ఈ విధంగా; విదురుండు= విదురుడు; పాండవులన్‌= 
పాండవుల్ని; పాంచాలిని= ద్రౌపదిని; కుంతీదేవినిన్‌; తోడ్కొని= వెంటతీసుకొని; వాసుదేవ= శ్రీకృష్ణుడు; ధృష్టద్యుమ్నులు= 
ధృష్టద్యుమ్నుడు; అపరిమిత, సేనా, సమన్వితులు+ఐ= అంతులేని సైన్యంతో కూడినవాళ్ళయి; తోడ రాంగా= వెంటరాగా; 
వచ్చునంతన్‌= వస్తూ ఉండగా; వారల, రాక, విని; ధృతరాష్టుండు; వికర్ల్ణ చిత్రసేన, (ద్రోణ, కృపాచార్యులన్‌; ఎదురు= 
ఎదురుగా; పుత్తెంచినన్‌= పంపగా; తత్‌+సైన్య, సమేతులు+అయి= ఆ సైన్యంతో కూడినవాళ్ళయి; మహా+ఉత్సవంబుతోన్‌= 
గొప్ప ఉత్సాహంతో; పాండవులు; గజపుర, ్రవేశంబు; చేయునప్పుడు= హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడు; వారలన్‌+చూచి; 


884 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని ధర్మరాజు తనవాళ్ళ అనుమతి పొంది, తమ్ములు, తాను హస్తినాపురం వెళ్ళాలని నిశ్చయించాడు. 
ద్రుపదునిదగ్గర సెలవు తీసుకొని ప్రయాణానికి పూనుకొన్నాడు. ఈ విధంగా విదురుడు పాండవులను, ద్రౌపదిని, 
కుంతిని తోడ్కొని, శ్రీకృష్ణధృష్టద్యుమ్నులు, అంతులేని సైన్యంతో వెంటరాగా, హస్తినాపురానికి వస్తూండగా, వాళ్ళరాక 
విని ధృతరాష్ట్రుడు, వికర్ణ చిత్రసేన, ద్రోణ, కృపాచార్యులను ఎదురు పంపగా, సైన్యసమేతులై పాండవులు మహోత్సవంతో 
హస్తినాపురం ప్రవేశించేటప్పుడు వాళ్ళను చూచి. 

విశేషం: అపారసైన్యం పాండవుల అపాయనివారకం, ఐశ్వర్యప్రదర్శకం. వాసుదేవ ధృష్టద్యుమ్నులు పాండవులకేర్పడిన 
నిజమైన అండదండలు. 


పుర జను లెల్లను గర మనురక్తు లై । 'ధర్మస్వరూపుం డీ ధర్మతనయు( 
డనుజులు( దానును జనుదెంచెం బాండుభూ । జనపతి జీవించి మనల. గావ 
బ్రీతితోం దా నిప్పు డేతెంచె, మే లయ్యె; । నిమ్మహాత్ములకు దైవమ్ము( బురుష 
కారంబు( గలుగంగ ధారుణీరాజ్యంబు | వాయునే యాపదల్‌ వాయుగాక; 


రై 


ఆ. దాన హోమ జప విధానముల్‌ మన కివి | గలవయేని ధరణివలయరాజ్య 
మింద యుండి ధర్మనందను€ డొనరించు | చుండు గావుతమ యఖండితముగ. 63 


ప్రతిపదార్థం: పురు జనులు ఎల్లను; కరము= మిక్కిలి; అనురక్తులు+ఐ= ప్రేమ కలవాళ్ళయి; ధర్మ, స్వరూపుడు; ఈ, 
ధర్మతనయుండు; అనుజులున్‌= తమ్ములుకూడా; తానును= తానూ; చనుదెంచెన్‌= వచ్చాడు; పాండుభూజనపతి= పాండురాజు; 
జీవించి= మళ్లీ (బ్రతికి; మనలన్‌= మనల్ని; కావన్‌= కాపాడటానికి; ప్రీతితోన్‌= (ప్రేమతో; తాన్‌= తానే; ఇప్పుడు; ఏతెంచెన్‌= 
వచ్చాడు; మేలు+అయ్యెన్‌= శుభం అయింది; ఈ+మహా+ఆత్ములకున్‌= ఈ మహనీయులకు; దైవమ్మున్‌= దైవబలం; 
పురుషకారంబున్‌= మానవబలం; కలుగన్‌+కన్‌= ఉండగా; ధారుణీరాజ్యంబు= భూసా(మాజ్యం; పాయునే= తొలగునా; 
ఆపదల్‌= ఆపదలు; పాయున్‌+కాక= తొలగిపోవునుకాని; మనకున్‌= మనకు; దాన, హోమ, జప, విధానముల్‌= దానాలు, 
హోమాలు, జపాలు; చేయటాలు; ఇవి కలవు+అ; ఏని= ఇవి ఉన్నట్లయితే; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇందు+అ, ఉండి= 
ఈ హస్తినాపురంలోనే ఉండి; అఖండితముగన్‌= అవిచ్చిన్నంగా; ధరణివలయరాజ్యము= భూమండలపాలనం; ఒనరించుచున్‌= 
చేస్తూ; ఉండున్‌= ఉండటం; కావుతమ= అగుగాక. 


తాత్సర్యం: నగరంలోని జనులంతా పాండవులను చూచి మిక్కిలి (ప్రేమతో ఇట్లా అనుకొన్నారు. 'ధర్మస్వరూపు 
డైన ధర్మరాజు తమ్ములతోకూడి ఇక్కడకి వచ్చాడు. పాండురాజే మళ్ళీ బ్రతికి మనలను కాపాడటానికి ప్రీతితో 
తాను ఇపుడు వచ్చినట్టున్నది. మనకు మేలైనది. మహాత్ములైన ఈ పాండవులకు దైవబలం మానవబలం ఉండటంవలన 
ఆపదలు తొలగుతాయి కాని రాజ్యం తొలగిపోతుందా? మనం చేసిన దానహోమజపాల పుణ్యమే ఉన్నట్లైతే ఈ 
ధర్మరాజు ఈ హస్తినాపురిలోనే ఉండి అవిచ్చిన్నంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండుగాక. 


విశేషం: పాండవులు హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడూ, ఏ కారణంవలననైనా హస్తినాపురి వదలిపోవలసివచ్చినపుడూ ప్రజలు 

వారిపట్ల ప్రదర్శించే ఆదరాభిమానాలను వాచికంగా, ఆంగికంగా, సాత్వికంగా (ప్రదర్శించినట్లు వరించటం నన్నయరచనలోనే 
౧M ధ్యా a 

కానవచ్చే సంవాదరచనాశిల్పం. పాండవులే హస్తినాపురానికి పాండురాజు తరువాత పరిపాలించ తగినవాళ్ళని (ప్రజాభిప్రాయం. 

రాజ్యంలో పాండవులకు ఉన్న (ప్రజానురాగానికి ఇది పెద్దతార్కాణం. దుర్యోధనాదులకు ఇటువంటి ప్రజాదరణ లేదు.(సంపా.) 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 885 


వ. అని పారులెల్ల దీవించుచుండ బౌరవకులనందను లయిన పాండునందనులు వచ్చి, భీష్మధృతరాష్రాది 
కురువృద్ధులకు మొక్కి, సకలజనానురాగం బొనరించుచు దుర్యోధనాదులతో. గలసి యెప్పటియట్ల రాజ్యవిద్యా 
వినోదంబుల నేను సంవత్సరంబు లుండు నంత, నొక్కనాండు ధృతరాష్టుండు భీష్మవిదురద్రోణ దుర్యోధనాదుల 
సమక్షంబున( బాండవుల కి ట్లనియె. 64 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పౌరులు+ఎల్లన్‌= పురప్రజలంతా; దీవించుచున్‌+ఉండన్‌= దీవిస్తూ ఉండగా; పౌరవ, 
కుల, నందనులు+అయిన= పూరువంశకుమారులైన; పాండు, నందనులు= పాండురాజుపుత్రులు; వచ్చి; భీష్మ, ధృతరాష్ట్ర +ఆది= 
భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన; కురు, వృద్దులకున్‌= కురువంశంలోని పెద్దలకు; (మొక్కి; సకల, జన+అనురాగంబు= 
ఎల్ల జనులకు సంతోషం; ఒనరించుచున్‌= కలిగిస్తూ; దుర్యోధన+ఆదులతోన్‌= దుర్యోధనుడు మొదలైన వాళ్ళతో; కలిసి= 
కలిసిమెలసి; ఎప్పటి+అట్టు+అ= ఎప్పటివలెనే; రాజ్య, విద్యా, వినోదంబులన్‌= రాజ్యానికి, విద్యకు సంబంధించిన వేడుకలతో; 
ఏను, సంవత్సరంబులు= ఐదు సంవత్సరాలు; ఉండునంతన్‌= ఉండగా; ఒక్కనాండు= ఒక్కరోజు; ధృతరాష్టుండు; భీష్మ, 
విదుర, (ద్రోణ, దుర్యోధన+ఆదుల, సమక్షంబునన్‌= భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలైనవారి ఎదుట; 
పాండవులకున్‌, ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని హస్తినాపురపౌరులంతా ఆశీర్వదిస్తుండగా పూరువంశరాజకుమారులు పాండవులు వచ్చి కురువంశపు 
పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైనవాళ్ళకి నమస్కరించి, సకలజనులకు సంతోషం కలిగిస్తూ దుర్యోధనాదులతో 
కలిసి, ఎప్పటివలె రాజ్యవిషయాలకు, విద్యావిషయాలకు సంబంధించిన వినోదాలతో ఐదుసంవత్సరాలు గడపగా, 
ఒకరోజు ధృతరాష్ట్రుడు- భీష్మ, ద్రోణ, దుర్యోధనాదుల సమక్షంలో పాండవులతో ఇట్టా అన్నాడు. 


విశేషం: రాజ్యవిద్యావినోదాలు - అనేచోట రాజ్యానికి, విద్యకు సంబంధించిన వినోదాలనే గాక-రాజ్యవిద్యకు సంబంధించిన 
వినోదాలనికూడా చెప్పుకోవచ్చు. రాజ్యవిద్య అంటే రాజనీతి. 


ఆ. సర్వలోక కర్మసాక్షి యీకృష్ణుండు । సాక్షి గాంగ మీకు సకలవృద్ద 
రాజు లొద్ద నర్హరాజ్య మిచ్చితి. బాండు । రాజవిభవ మెల్ల రమణ. గొనుండు. 65 
ప్రతిపదార్థం: సర్వలోక, కర్మసాక్షి సర్వజనులయొక్క కర్మములకు సాక్షి అయినవాడు; ఈ, కృష్ణుండు; సాక్షి, కాంగన్‌= 
ఇ లు యె లం యె 


సాక్షిగా; మీకున్‌, సకల, వృద్ద, రాజుల+ఒద్దన్‌= అందరు పెద్దలయొక్క, రాజులయొక్క ఎదుట, అర్హరాజ్యము= సగరాజ్యం; 
ఇచ్చితిని; పాండురాజ, విభవము+ఎల్లన్‌= పాండురాజుయొక్క ఐశ్వర్యాన్నంతా; రమణన్‌= సంతోషంతో; కొను(డు= తీసికొనండి. 


తాత్పర్యం: సర్వజనులకర్మసాక్షి అయిన ఈ కృష్ణుడు సాక్షిగా, అందరు పెద్దలఎదుట, రాజులఎదుట మీకు 
అర్హరాజ్యం ఇచ్చాను. పాండురాజు ఐశ్వర్యమంతా సంతోషంతో స్వీకరించండి. 


విశేషం: ఇదివరకు (అంటే లాక్షాగృహదహనానికి ముందు) ధర్మరాజును యువరాజుగా అభిషేకించింది- అర్రరాజ్యానికి కాదు. 
ఇప్పుడు ధర్మరాజును అభిషేకించేదిమాత్రం అర్రరాజ్యానికి. దానిలో మీ తండ్రి పాండురాజుకు సంబంధించిన సగభాగానికి 
అనే సూచనకూడా ఉన్నది. 


వ. అని ధర్మరాజు నభిషిక్తుం జేసి. 66 


ప్రతిపదార్థం: అని= అనిపలికి; ధర్మరాజున్‌=ధర్మరాజును; అభిషిక్తున్‌+చేసి= అభిషేకించి. 


886 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని పలికి ధర్మరాజును రాజుగా అభిపేకించి. 


క “నెమ్మి జని ఖాండవప్ర । సమ్ము నివాసమ్ము జేసి తద్దయు ననురా 
హస 1 నో 

గ మ్మైెసంగ నుండు. డందు. ది | రమ్ముగి నని పనిచె. బాండురాజాత్మజులన్‌. 67 
ప్రతిపదార్థం: నెమ్మిన్‌= సంతోషంతో; చని= వెళ్ళి; ఖాండవప్రస్టమ్ము= ఖాండవప్రస్థము అను ప్రదేశాన్ని; నివాసమ్మున్‌+చేసి= 
నివసించేచోటు చేసికొని; తద్దయున్‌= మిక్కిలి; అనురాగమ్ము= స్నేహం; ఎసంగన్‌= పెంపొంద; అందున్‌= అక్కడ; తిరమ్ముగన్‌= 
స్థిరంగా; ఉండుండు= ఉండండి; అని= అని చెప్పి; పాండురాజ+ఆత్మజులన్‌= పాండురాజుయొక్క కుమారులను; పనిచెన్‌= 
ఆజ్ఞాపించాడు. 

ఇ 

తాత్పర్యం: 'సంతోషంగా వెళ్ళి ఖాండవ(ప్రస్థాన్ని రాజధానిగా చేసికొని స్నేహం పెంపొందేటట్టు అక్కడ స్థిరంగా 
ఉండండి” అని పాండవులను ఆజ్ఞాపించాడు. 
వ. పాండవులును ధృతరాష్తుశాసనంబునను, భీష్కాదులయనుమతంబునను వాసుదేవసహితు లయి 

ఖాండవప్రస్థమ్మునకుం జని రంత. 68 
ప్రతిపదార్థం: పాండవులును= పాండవులు కూడా; ధృతరాష్ట్ర, శాసనంబునను= ధృతరాష్ట్రునియొక్క ఆజ్ఞవలన; భీష్మ+ఆదుల, 
అనుమతంబునను= భీష్ముడు మొదలైన వాళ్ళయొక్క అంగీకారంతో; వాసుదేవ, సహితులు+అయి= శ్రీకృష్ణునితో కూడినవాళ్ళయి; 
ఖాండవప్రస్థమ్మునకున్‌= ఖాండవప్రస్థానికి; చనిరి= వెళ్ళారు; అంత= తర్వాత. 


తాత్సర్యం: ధృతరాష్టుని ఆజ్ఞతో, భీష్మాదుల అంగీకారంతో పాండవులు వాసుదేవునితో కలిసి ఖాండవ'ప్రస్టానికి 
వెళ్ళారు. ఆ తరువాత. 


విశ్వకర్మ యింద్రప్రస్థపట్టణమును నిర్మించుట (1-199-28) 


క. హరి యింద్రుం దలంచె; నింద్రుండు | కర మనురాగమున విశ్వకర్మను బనిచెన్‌ 
'సురపురమున కెన యగు పుర । మరుదుగ నిర్మింపు ముర్వి' నని కడు. బ్రీతిన్‌. 69 


ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; ఇంద్రున్‌= ఇంద్రుణ్ణి; తలటెన్‌; ఇంద్రుడు; కరము= మిక్కిలి; అనురాగమునన్‌= 
ప్రేమతో; సుర, పురమునకున్‌= దేవతలనగరమైన అమరావతికి; ఎన, అగు= సాటి అయిన; పురము= నగరం; ఉర్విన్‌= 
భూమిమీద; అరుదుగన్‌= ఆశ్చర్యకరంగా; నిర్మింపుము; అని; కడున్‌, ట్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; విశ్వకర్మను; పనిచెన్‌= 


ఆజ్ఞాపించెను. 
య 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఇంద్రుడిని తలవగా ఇంద్రుడు “అమరావతికి దీటైన పట్టణాన్ని భూమిమీద ఆశ్చర్యకరంగా 
నిర్మించు” మని ప్రియమార దేవశిల్సి విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. 
విశేషం: ఒకరు తలచారు. మరొకరు ఆజ్ఞాపించారు. పని చకచక జరిగిపోవాలనే వారిఆకాంక్ష. లఘుబహుళమైన కందపద్యపు 


ఉత్తరార్హంలోని ద్రుతగతి త్వరత్వరగా పని జరిగేతీరుకు అనుగుణంగా కూర్చబడింది. ఇది అక్షరరమ్యంగా ధ్వనింపచేస్తున్నది. 
(సంపా.) 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 887 


రై 


ద్వెపాయనుండును ధౌమ్యుండు నాదిగా । భూసురుల్‌ సూత్రవిన్యాస మమరం 
జేసె, శాంతికవిధుల్‌ సేయంగ, సుప్రశ । స్తం బైన రమ్యదేశంబునందు, 
వాసవాదిష్టు డై వసుధకు నేతెంచి । పేర్మితో నవ్విశ్వకర్మ పురము 

నిర్మించె, నదియును నిరుపమలీలల6 । దనరి యింద్రప్రస్థ మనగ నింద్రు 


ఆ. పురముతోం. గుబేరుపురముతో వరుణేంద్రు | పురవరంబుతోడ నురగరాజ 
పురవిభూతితోడ నురువిలాసంబుల । సరి యనంగ నొప్ప ధరణిమీ(ద. 70 


ప్రతిపదార్థం: ద్వెపాయనుండును= వ్యాసుడూ; ధౌమ్యుండున్‌= పాండవపురోహితుడైన ధౌమ్యుడూ; ఆదిగాన్‌= మొదలుగా; 
భూసురుల్‌= బ్రాహ్మణులు, సూత్రవిన్యాసము= దారంతో కొలవటాన్ని; అమరన్‌= ఒప్పుగా; చేసి= కావించి; శాంతిక, విధుల్‌+ 
గ్రహశాంతిని కలిగించేటటువంటికర్మలు; చేయన్‌+కన్‌= ఒనరింపగా; సుప్రశస్తంబు+ఐన= మిక్కిలి (శ్రేష్టమైన; రమ్య, దేశంబు, 
అందున్‌= అందమైన (ప్రదేశంలో; ఆ+విశ్వకర్మ= దేవశిల్సి అయిన ఆ విశ్వకర్మ; వాసవ+ఆదిష్టుడు+ఐ= దేవేంద్రునివలన 
ఆజ్ఞాపించబడినవాడై; వసుధకున్‌= భూమికి; ఏతెంచి= వచ్చి; పేర్మితోన్‌= గొప్పగా; పురము= నగరాన్ని; నిర్మించెన్‌= 
నిర్మించాడు; అదియును= ఆ నగరం; నిరుపమ, లీలలన్‌= సాటిలేని విలాసాలచేత; తనరి= ఒప్పి; ఇం(ద్రప్రస్థము, అనంగన్‌= 
ఇంద్రప్రస్థం అను పేరుతో; ఇంద్రు, పురముతోన్‌= ఇంద్రునిరాజధానితో; కుబేరు, పురముతో= కుబేరునిరాజధానితో; 
వరుణ+ఇం|ద్రు, పుర, వరంబుతోడన్‌= వరుణరాజుయొక్క శ్రేష్టమై నరాజధానితో; ఉరగ, రాజ, పుర, విభూతితోడన్‌= 
నాగరాజుయొక్క రాజధానిసంపదతో; ఉరు, విలాసంబులన్‌= గొప్పవిలాసాలచేత; సరి, అనంగన్‌= సాటి అన్నట్టుగా; ధరణి 
మీ6దన్‌= భూమిమీద; ఒప్పెన్‌= వెలిగింది. 


తాత్సర్యం: వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులు కొలతలు ఏర్పరచి, శాంతికర్మలు చేసిన తరువాత, 
శ్రేష్టమైన, అందమైన (ప్రదేశంలో, ఇంద్రుని ఆదేశానుసారం విశ్వకర్మ భూలోకానికి వచ్చి, సాటిలేని విలాసాలతో 
వెలిగే, ఇం(ద్రప్రస్థం అనే పేరుగల మహానగరాన్ని నిర్మించాడు. అది ఇంద్ర కుబేర వరుణ నాగరాజుల 
రాజధానులతో సరిపోలి (ప్రకాశించింది. 


విశేషం: ఇంద్రునిరాజధాని అమరావతి. కుబేరునిరాజధాని అలకాపట్టణం. వరుణునిరాజధాని శ్రద్దావతి. నాగరాజురాజధాని 
భోగవతి. 


ఉ. ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్ష తుంగ శృం 


గమ్ముల రశ్శిరేఖలు ప్రకాశములై కడు( బర్వి, తత్సమీ 
పమ్మున( బాజుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా 
నమ్ముల[ గ్రేశి సేయుచు ననారతమున్‌ విలసిల్లు దత్సురిన్‌. 71 


ప్రతిపదార్థం: తత్‌+పురిన్‌= ఆ ఇం|ద్రప్రస్థపురంలో; ఇమ్ముగన్‌= ఇంపుగా; విశ్వకర్మ దేవశిల్పి ఆ విశ్వకర్మ; రచియించిన= 
నిర్మించిన; కాంచన, హర్మ్య, తుంగ, శృంగమ్ముల, రశ్మి రేఖలు= బంగారుమేడల ఎత్తైన శిఖరాల కాంతివరుసలు; 
ప్రకాశములు+ఐ= వెలువడినవై; కడున్‌= మిక్కిలి; పర్వి= వ్యాపించి; తత్‌+సమీపమ్మునన్‌= ఆ శిఖరాలదగ్గర; పాటుచున్‌+ఉన్న= 
పోతూఉన్న; ఘన, పంక్తుల, అందున్‌= మేఘసమూహాల్లో; అచిర, ద్యుతి, ప్రతానమ్ములన్‌= మెరుపుల సమూహాలను; క్రేణి, 
చేయుచున్‌= గేలి చేస్తూ; అనారతమున్‌= ఎల్లప్పుడు; విలసిల్లున్‌= ఒప్పి ఉంటాయి. 


888 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ ఇంద్రప్రస్థనగరంలో విశ్వకర్మ ప్రియమార నిర్మించిన బంగారుమేడల ఎత్తెనశిఖరాల కాంతిరేఖలు 
విశేషంగా వ్యాపించి, వాటి సమీపాన పోతున్న మేఘాలలోని మెరుపుతీగలను ఎగతాళిచేస్తూ ప్రకాశిస్తున్నాయి. 


విశేషం: అలం: అతిశయోక్తి ఉపమ. 


చ. అలఘుతరంబు లై తుహినహారిసుధారుచి నిందురోచిరా 
కులశశికాంతవేది పృథుకుంజగళ జ్ఞలనింరురంబులన్‌ 
విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్పతాకలం 
బొలుపగు€ దత్పురీభవనముల్‌ హిెమశ్రైలము. బోలి యున్వత్రిన్‌. 72 


ప్రతిపదార్థం: తుహిన, హారి, సుధారుచిన్‌= మంచువోలె మనోహరమైన సున్నపుకాంతిచేత; ఇందు, రోచిః:+ఆకుల, శశికాంత, 
వేది, పృథు, కుంజ, గళత్‌+జల, నిర్‌రురంబులన్‌= చంద్రుని కిరణాలచేత కలత నొందిన (కరగిన) చంద్రకాంత మణుల 
తిన్నెలు కల పెద్ద పొదరిండ్లనుండి జాలువారుతున్న నీటిప్రవాహాలచేత; విలసిత, జాహ్నవీ, విమల, వీచి, విలోల, లసత్‌+పతాకలన్‌= 
మెరుస్తున్న గంగానదియొక్క నిర్మలాలైన తరంగాలవలె చలిస్తూ (ప్రకాశించే జెండాలచేత; తత్‌+పురీ, భవనముల్‌= ఆ 
పట్టణంలోని మేడలు; అలఘుతరంబులు+ఐ= మిక్కిలి గొప్పవై; ఉన్నతిన్‌=ఎత్తులో; హిమ, శైలమున్‌= హిమాలయపర్వతాన్ని; 
పోలి; పొలుపు+అగున్‌= ఒప్పి అందంగా ఉన్నాయి. 


తాత్సర్యం: మంచువలె మనోహరమై, సున్నపుకాంతిచేత, చంద్రునికిరణాలచేత కరిగిన చంద్రకాంతమణుల 
అరుగులు గల పెద్దపొందరిండ్ల నుండి జాలువారే నీటిప్రవాహాలచేత, గంగానదీనిర్మలతరంగాల వలె చలిస్తూ 
ప్రకాశించేజెండాలచేతనూ, ఆ ఇందద్రప్రస్థపురంలోని ఎత్తెన పెద్దమేడలు హిమాలయపర్వతాన్ని పోలి వెలుగుతున్నాయి. 


నిశేషం: అలం: ఉపమ. ఆ పట్టణంలోని మేడలు ఎంతపెద్దవో, ఎంతఎత్తెనవో ఈ పద్యం ధ్వనింపచేస్తున్నది. కావ్యాలలో 
కథావసరాన్నిబట్టి అష్టాదశవర్లనలుంటాయి. వాటిలో పురవర్షనకు ఒజ్జబంతిగా నన్నయ అలంకారసుందరంగా ఇంద్రప్రస్థపుర 
వర్లనం చేశాడు. కావ్యేతిహాసనిర్మాణంలో కావ్యస్పృహను వెలార్చే రచనాశిల్పంలో ఇదొక విశేషం. (సంపా) 


చ. వననిధిలోని రత్నములు వాసుకిమూర్చజరత్నసంఘముల్‌ 

గొనంగ నవశ్యమున్‌ జనులకున్‌ సమకూరదు గాన నెప్పుడుం 

గొనుండు పరార్హ్వరత్నములు గోరినవానిన యిత్తు మన్తెబిం 

గునం బచరింతు రంగడులం గోమటు లప్పురి నిద్ధరత్నముల్‌. 73 
ప్రతిపదార్థం: ఆ+పురిన్‌= ఆ పట్టణంలో; కోమటులు; వన, నిధి, లోని, రత్నములు= సముద్రంలో ఉన్నరత్నాలూ; వాసుకి, 
మూర్తజ, రత్న, సంఘముల్‌= వాసుకియొక్క శిరస్సులో పుట్టినరత్నాల సమూహాలూ; కొనంగన్‌= కొనటానికి; జనులకున్‌; 
అవశ్యమున్‌= తప్పక; సమకూరదు, కానన్‌= లభించదు కనుక; పరార్హ్య, రత్నములు= శ్రేస్టములైన రత్నాలను; కోరిన, 
వానిన్‌+అ= కోరినవాటినన్నిటిని; ఇత్తుము= ఇస్తాము; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కొనుండు= కొనండి; అన్‌+తెణంగునన్‌= 


అనేవిధంగా; అంగడులన్‌= అంగళ్లలో; ఇద్ద, రత్నముల్‌= కాంతి గల రత్నాలను; పచరింతురు= (అంగళ్ళలో అమ్మటానికి) 
అమర్చి పెడతారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 889 


తాత్సర్యం: సముద్రంలోని రత్నాలను, వాసుకి శిరస్సుమీది రత్నాలను కొనటం జనులకు సాధ్యం కాదు కాబట్టి, 
'మీరు కోరిన శ్రేష్టరత్నాలన్నింటినీ మీకు ఇస్తాము, ఎప్పుడైనా కొనండి అన్నట్టు ఆ పట్టణంలోని కోమట్లు 
కాంతిమంతాలైనరత్నాలను అంగళ్ళలో అమ్మటానికి అమరుస్తారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. చాతుర్వర్థ్యాన్ని ఉదాత్తంగా వర్లించటం పురవర్షనంలో ఒక అంశం. అందులో వైశ్యులవర్లన మిది. 


సీ, వలరాజు సచివుల వడువున బెడంగగు । కర్మశస్తనముల( గరమువాండి 
చూడ్ముల నతిరాగసురుచిరాధరముల । మదవిలాసాలసమందగతుల 
వక్రాలకంబుల వలు(దపిటుందుల । దర్పగద్దదభాషితముల జేసి 
జనులచిత్తములకు సంక్షోభ మొనరించు । కామినీజనములు గలిగి, సకల 


తే. కామభోగములకు సదేకాంతగ్భహము( । బోలి పొలిచియు, ధర్మార్థములకు నిదియ 
యాస్పదంబు నా వర్గతయావిరుద్దు । లైన జనుల కెంతయు నొప్పు నప్పరంబు. 74 


ప్రతిపదార్థం: వలరాజు, సచివుల, వడువునన్‌= మన్మథునిసహాయులవలె; బెడంగు+అగు= అందమైన; కర్కశ, స్తనములన్‌= 
కఠినములైన చన్నులచేతను; కరము, వాండి, చూడ్కులన్‌= మిక్కిలి పదునైన చూపులచేతను; అతి, రాగ, సురుచిర+అధరములన్‌= 
మిక్కిలి ఎగ్రనైన, మనోహరాలైన పెదవులచేతను; మద, విలాస+అలస, మంద, గతులన్‌= మదంయొక్క ఒయ్యారంతో, 
సోమరితనంతో కూడిన మెల్లని నడకలచేతను; వ(క్ర+అలకంబులన్‌= వంకరలు తిరిగిన ముంగురుల చేతను; వలుద, 
పిణుందులన్‌= లావైన పిరుదులచేతను; దర్ప, గద్గద; భాషితములన్‌+చేసి= గర్వంతో తడబడుతున్న మాటలచేతను; జనుల, 
చిత్తములకున్‌, (ప్రజల మనస్సులకు; సంక్షోభము+ఒనరించు= కలత కలిగించే; కామినీ, జనములు= స్తీ జనాలు; కలిగి= ఉండి, 
వసించి; సకల, కామ, భోగములకున్‌= అన్ని విధాలైన కామభోగాలు అనుభవించటానికి; సత్‌+ఏకాంత, గృహమున్‌= మంచి 
రహస్యగృహాన్ని; పోలి, పొలిచియున్‌= ఒప్పారి ఉన్నప్పటికి; ధర్మ+అర్ధములకున్‌= ధర్మానికీ, అర్జానికీ, ఇదియు+అ= ఈ 
పట్టణమే; ఆస్పదంబు= ఉనికిపట్టు; నాన్‌= అని అనేటట్టు; వర్షత్రయ+అవిరుద్దులు+ఐన= ధర్మార్థకామాలు మూడింటికీ 
(2) అ ap ళా ధ 

విరోధులు కాని - అంటే మూడు పురుషార్థాలలో ఆసక్తి కలవాళ్ళయిన; జనులకున్‌; ఆ+పురంబు= ఆ ఇంద్రప్రస్టపురం; 
ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పున్‌= (ప్రకాశిస్తూ ఉన్నది. 


తాత్సర్యం: మన్మథుని సహాయంచేసేవాళ్ళవలె - అందమై, కఠినాలైన స్తనాలచేతా, పదునైన చూపులచేతా, ఎ(రనై 
మనోహరాలైనపెదవులచేతా, మదంయొక్కఒయ్యారంతో మెల్లనైననడకలచేతా, పెద్దపిరుదులచేతా, గర్వంతో తడబడే 
మాటలచేతా, జనులమనస్సులను కలవరపరిచే (స్త్రీలను కలిగి, కామభోగాలన్నిటికీ ఏకాంత మందిరమువలె ఉండి, 
'ధర్మార్థాలకు ఇదే స్థానం” అన్నట్టు, ధర్మార్థకామాలు మూడింటిలోనూ ఆసక్తులైనవాళ్ళకు ఆ ఇం(ద్రప్రస్థపురం 
ఎంతో తగి ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ, ఉ్రేక్ష. పురవర్షనంలో వేశ్యావర్షనం ఒక అంశం. ధర్మమూర్తి అయిన ధర్మరాజుయొక్క ముఖ్య 
పట్టణమైన ఇం|ద్రప్రస్థపురంలో నన్నయ 'కామినీజన' వర్షనం చేశాడు. కామినీశబ్దానికి వేశ్య అనే అర్థం రూఢిలో ఏర్పడిందేకాని, 
అ — (2) (ac) యలు 53. 

వస్తుతః అది (స్తీవాచకమే. ప్రియసంగమంలో మిక్కిలి ఆసక్తిగల ఆడుది అనే అర్థవిశేషం కలది. ఆ పురకామినులు విలాస 
సంపదచేత మారవికారాలు కలిగించేవాళ్ళయినా, ధర్మార్థకామసాధకులై ఆ పౌరజనుల ధార్మికప్రవృత్తికి విరుద్దలు కారని 
వర్షించి నన్నయ బౌచిత్యాన్ని పాటించాడు. 'కామినీజనములు” అనే సమాసం రుచిరార్థసూక్తి (సంపా) 


890 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. శరనిధినినాదనిభ మగు | పురఘోషము౦ గీడుపటిచి పొలుపగు6 గర మ 

ప్పురి బ్రహ్మపురి మహీసుర । వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్‌. 75 
ప్రతిపదార్థం: ఆ+పురి, బ్రహ్మ, పురి= ఆ ఇంద్రప్రస్థపురంలోని బ్రాహ్మాణపురంలో; మహీసుర, వర, వేద+అధ్యయన,రవము= 
(బ్రాహ్మణ్రేష్టులయొక్క వేదం చదివే ధ్వని; అవార్యంబు+అగుచున్‌= అడ్డగింపరానిదై; శరనిధి, నినాద, నిభము+అగు= 
సము(ద్రధ్వనితో సమానమైన; పుర, ఘోషమున్‌= పట్టణ ధ్వనిని; కీడు, పతిచి= అణచివేసి; కరము= మిక్కిలి; పొలుపు+అగున్‌= 
ఒప్పును. 
తాత్సర్యం: ఆ ఇంద్రప్రస్థంలోని బ్రాహ్మణపురంలో బ్రాహ్మణడ్రేష్టుల వేదాధ్యాయనధ్వని, ఆపటానికి సాధ్యం 
కానిదై, సముద్రధ్వనితో సమానమైన ఆ పట్టణధ్వనిని మించి మిక్కుటంగా వినిపిస్తూ ఉంది. 
విశేషం: అలం: పర్యాయోక్తం, ఉపమ, పురధ్వనికంటె వేదధ్వని మించిందని చెప్పటంవలన పురజనులలో అందరికంటె 
బ్రాహ్మణులకు అధిక గౌరవం లభిస్తున్నదని పర్యాయంగా చెప్పినట్టయింది. నిరంతరం యజ్ఞయాగాదులు జరుగుతున్నా 
యనికూడా చెప్పవచ్చును. వేదాధ్యయనపరులైన (బ్రాహ్మణులను వర్లించటం పురవర్లనలోని చాతుర్వర్గ్యవర్లనలో ఒకటి. 
చ. పరిఘజలంబులం దమలపంకరుహోత్సలకైరవాదిసుం 

దరకుసుమంబులున్‌ ఘనపథంబున నుజ్జ్వలతారకానిరం 

తరకుసుమంబులున్‌ వెలయు. దత్పురవప్రము పాదపీరికా 

ca ఆ 

శిరముల కొప్ప నర్దనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్‌. 76 
ప్రతిపదార్థం: పరిఘ, జలంబులందున్‌= అగడ్తనీళ్ళలో; అమల, పంకరుహ+ ఉత్పల, కైరవ+ఆది, సుందర, కుసుమంబులున్‌= 
నిర్మలమైన పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు, మొదలైన అందమైన పూలూ; ఘన, పథంబునన్‌= ఆకాశంలో; ఉజ్జ్వల, 
తారకా, నిరంతర, కుసుమంబులున్‌= బాగా(ప్రకాశించే నక్షత్రాలనే దట్టమైన పూలూ; తత్‌+పుర, వప్రము, పాదపీఠికా, 
శిరములకున్‌= ఆ పట్టణముయొక్క (ప్రాకారపాదపీఠానికి, శిరస్సుకు; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; అర్భనలు= పూజలు; చేసిన= 
కావించిన; పువ్వుల, ఆ+విధంబునన్‌= పువ్వులా అన్నట్టు; వెలయున్‌= ప్రకాశిస్తున్నాయి. 


తాత్సర్యం: అగడ్త నీళ్ళల్లో ఉన్న పద్మాలు, నల్లకలువలు, తెల్లకలువలు మొదలైన అందమైన పూలు, ఆకాశంలో 
బాగా ప్రకాశించే నక్షత్రాలనే దట్టమైన పూలు, ఆ పట్టణంయొక్క (ప్రాకారపాదపీఠానికి, శిరస్సుకు పూజచేసిన 
పువ్వులా అన్నట్టు (ప్రకాశిస్తున్నాయి. 

విశేషం: అలం: ఉత్రేక్ష క్రమం. ఆ పట్టణ(ప్రాకారాలు ఆకాశాన్ని అంటేటంత ఎత్తెనవని ధ్వని. ఎత్తెనకోటను, లోతైన అగడ్తల 
వైభవాన్ని వర్లించటం పురవర్షనాంశంలో ఒకటి. 


చ. తమము నడంచుచున్‌ వెలుం/గుతత్పురగోపురశాతకుంభకుం 
భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్‌ విచిత్రవ 
రములగు నాత్మవాహముల నమ్మక పల్మజు. జూచి యన్యవా 
హము లని సంశయప్రణిహెతాత్త్ముం డగున్‌ హరిదశ్వు( డెప్పడున్‌. 77 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 891 


విశేషం: తమమున్‌= చీకటిని; అడంచుచున్‌= అణచివేస్తూ; వెలుంగు= (ప్రకాశిస్తున్న; తత్‌+పుర, గోపుర, శాతకుంభ, 
కుంభముల, విచిత్ర, సత్‌+మణి, గభస్తి వితానములన్‌= ఆ పుర ద్వార గోపురాలయొక్క బంగారుకలశాల చి(త్రవిచిత్రాలైన 
మంచిమణుల కాంతుల సమూహాలచేత; విచిత్ర, వర్లములు+అగు= నానావిధాలైన రంగులు కలవైన; ఆత్మవాహములన్‌= తన 
గుర్రాలను; నమ్మక= విశ్చసింపక; పల్మణున్‌= అనేక పర్యాయాలు; చూచి; అన్య, వాహములు+అని= ఇతరాలైన గుర్రాలని; 
హరిదశ్వుడు= పచ్చనిగుర్రాలు గల సూర్యుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; సంశయ, ప్రణిహిత+ఆత్ముండు= సందేహంలో 
ఉంచబడిన మనస్సు కలవాడు; అగున్‌= అవుతూ ఉంటాడు. 


తాత్సర్యం: చీకటిని అణచివేస్తూ వెలుగుతున్న ఆ ఇం(ద్రప్రస్థపురద్యారగోపురాలమీది బంగారుకలశాలకు పొదిగిన 
చిత్రవిచిత్రాలైన రత్నకాంతులసమూహంవలన తనగు[ర్రాలరంగు నానావిధాలుగా మారిపోయి, పసుపుపచ్చుగు[ర్రాలు 
కల సూర్యుడు, అనేకపర్యాయాలు తనగుర్రాలను చూచుకొని, అవి తనగుర్రాలని నమ్మక, వేరే గుర్రాలని ఎప్పుడూ 
సందేహపడుతూంటాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి, సందేహం. ఆ పట్టణద్యారగోపురాలు అంత ఎత్తు ఉన్నవని ధ్వని. 


చ. సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే 
సర కదలీ లవంగ పనస క్రముకార్డున కేతకీలతా 
గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం 
దర నవనందనావళుల. దత్పురబాహ్యము లొప్ప( జూడంగన్‌. 78 


ప్రతిపదార్థం: తత్‌+పుర, బాహ్యములు= ఆ పట్టణంయొక్క వెలుపలి (ప్రదేశాలు; చూడంగన్‌= చూడగా; సరళ, తమాల, 
తాల, హరిచందన, చంపక, నారికేళ కదలీ, లవంగ, పనస, (క్రముక+అర్జున, కేతకీలతా+అగరు, ఘనసార, సాల, సహకార, 
మహీరుహ, రాజ, రాజి, సుందర, నవ, నందన+ఆవళులన్‌= తెల్లతెగడ, చీకటి, తాటి, మంచిగంధం, సంపెంగ, కొబ్బరి, కేసర, 
అరటి, లవంగ, పనస, పోక, ఏరుమద్ది, మొగలి, అగరు, పచ్చకర్పూరం, మద్ది, మామిడి - శ్రేష్టమైన వృక్షాల వరుసలతో 
అందమైన (క్రొత్త ఉద్యానవనాల సమూహాలచే; ఒప్పున్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: ఆ ఇం(ద్రప్రస్థంయొక్క వెలుపలిప్రదేశాలు తెల్లతెగడ, తాటి, మామిడి మొదలైన చెట్టవరుసలతో, 
® ౧ ౧ 
అందమైన (క్రొత్తఉద్యానవనాలతో చూడ ముచ్చటగా ఉంటాయి. 


మ. అనిలం బప్పురి. బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం 
దిని యన్నేటితరంగలం బెన(గుచున్‌ దివ్యద్రుమాకీర్ల నం 
ణ 
దనసందోహము. దూజుచున్‌ వికచకేతక్యాదినానాలతాం 
తనవామోదము. బొందుచున్‌ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై. 79 
ప్రతిపదార్థం: ఆ+పురిన్‌= ఆ ఇంద్రప్రస్థపురంలో; అనిలంబు= గాలి; పౌర, చిత్తములకున్‌= ఆ పురంలో నివసించే 


జనులమనస్సులకు; అత్యానందము= మహానందం; ఒందంగన్‌= కలిగేటట్టు; నందిని అన్‌= నందిని అనేటటువంటి; ఏటి, 
తరంగలన్‌= ఏటిఅలలతో; పెనంగుచున్‌= కూడుచు; దివ్య, (ద్రుమ+ఆకీర్ల నందన, సందోహమున్‌= ్రేస్ట్రములైన వృక్షాలచే 


892 శ్రీమదాంధ్ర మహాభారతము 


దట్టమైన ఉద్యానవనాల సమూహాన్ని; తూజుచున్‌= చొచ్చుతూ; వికచ, కేతకీ+ఆది, నానా, లతాంత, నవ+ఆమోదమున్‌= 
వికసించిన మొగలిపువ్వుమొదలుగా గల వివిధాలైన పుష్పాలయొక్క (క్రొత్తసువాసనను; పొందుచున్‌= పొందుతూ; కరంబు= 
మిక్కిలి; ఇష్టము+ఐ= ఇష్టమైనదియై, నిత్యంబున్‌= నిరంతరం; సుడియున్‌= వీస్తుంది. 


తాత్పర్యం: ఆ ఇం[ద్రప్రస్థపురంలోని గాలి పౌరజనులమనస్సులకు మహానందం కలిగేటట్టు నందిని అనే నది 


అలలమీదుగా వచ్చి, శ్రేష్టాలైన వృక్షాలచే దట్టమైన ఉద్యానవనాలలో దూరి, వికసించిన మొగలిపూలు మొదలైన వివిధ, 
పుష్పాల (క్రొత్తవాసనలను సమకూర్చుకొని మిక్కిలిప్రియంగా వీస్తుంది. 


విశేషం: నది అలలమీదుగా, ఉద్యానవనాలమధ్యగా రావటంవలన ఆ గాలికి చల్లదనం, పూలసువాసనలను (గ్రహించటంవలన 

పరిమళం, సమకూరి అది ఆ పురజనులకు హాయిని గొలుపుతూ ఉన్నది. పురవర్లనాన్ని మందమలయానిలప్రశస్తితో ముగించటం 

ఒక జౌచిత్యం. సుగంధమయమైన గాలి ఆ పట్టణజీవితంలోని ఉత్తమవాసనలను ధ్వనింపచేస్తుంది. వాసనలంటే భావాలనీ 
అర్థం. 

ఈ ఇం(ద్రప్రస్థపురవర్షన తరువాతి కవులకావ్యాలలోని పురవర్షనలకు మార్గదర్శకం అయ్యేటట్టు నడిచింది. కావ్యంలో 
అష్టాదశవర్షనలుండటం లక్షణం. ఆ వర్ణనలో పురవర్షనం ఒకటి. కావ్యలక్షణవిశిష్టమైన ఇతిహాసాన్ని (కావ్యేతిహాసాన్ని) నన్నయ 
రచిస్తున్నాడు కాబట్టి ఈ పురవర్లనం కావ్యేతిహాసంలో కావ్యస్వభావాన్ని పెంచే ఒక రమణీయమైన అంశం. (సంపా.) 

వ. ఇట్టి యింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సర 
మహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర మంగళ సంగీత రవంబులు, వివిధ 
తూర్యధ్వనులు నతిసమృద్ధంబులై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తం 
బునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి. 80 

ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి; ఇంద్రప్రస్థ, పురంబునన్‌= ఇంద్రప్రస్థనగరంలో; ఇం(ద్ర, విలాసంబుతోన్‌= ఇంద్రునియొక్క 

విలాసంవంటి విలాసంతో; వ్యాస, వాసుదేవ+అనుముతుండు+ఐ= వ్యాసునితో, శ్రీకృష్ణునితో అనుమతి పొందినవాడై; 
ధర్మతనయుండు= ధర్మరాజు; ధౌమ్య, పురస్సర, మహీసుర, ప్రవర, వేదఘోషంబులు= ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణ శ్రేష్టుల 
యొక్క వేదధ్వనులూ; సకల, జన+ఆశీర్వాద, నాదంబులును= ప్రజలందరియొక్క ఆశీర్వాదశబ్దాలూ; మృదు, మధుర, 
మంగళ, సంగీత, రవంబులు= సున్నితాలూ, మనోహరాలూ, _శుభంకరాలూ అయిన సంగీతనాదాలూ; వివిధ, తూర్య, 
ధ్వనులున్‌= అనేకవిధాలైన వాద్యధ్వనులూ; అతి, సమృద్దంబులు+ఐ= మిక్కిలి నిండినవై; ఎసంగన్‌= అతిశయించగా; వర్ష, 
చతుష్టయంబునున్‌+పోని= ధర్మార్థకామమోక్షాలు అనే నాలుగుపురుషార్థాలనుపోలిన; అనుజ, వర్గంబుతోన్‌= తమ్ముల 


సమూహాంతో; పుర, (ప్రవేశంబు, చేసి= నగర (ప్రవేశం గావించి; సర్వ, (ప్రకృతి, జన+అనురాగ, కరుండు+అయి= సామాన్య 
జనులందరికీ సంతోషం కలిగించేవాడై. 


తాత్పర్యం: ఈవిధమైన ఇం(ద్రప్రస్థపురంలో దేవేంద్రునివలె విలాసంతో, వ్యాస, శ్రీకృష్ణుల అనుమతితో 
ధౌమ్యుడుమొదలైన (బ్రాహ్మణ(శ్రేష్టుల వేదధ్వనులు, సకలజనులఆశీర్వాదశబ్దాలు, మృదు, మధుర, శుభ, సంగీతనాదాలు, 
వివిధవాద్యధ్వనులు మిక్కిలి అతిశయించగా, నాలుగువిధాలైన పురుషార్థాలనుపోలిన నలుగురితమ్ములతో పురప్రవేశం 
చేసి, ప్రజలందరికీ ఆనందం కలిగించేవాడై. 


చ. అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్‌ విధేయు లై 
తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా 
a 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 893 


వనశుభమూర్తి యై భువనవంద్యుండు ధర్మపరుండు ధర్మనం 
దనుండు ధరాధిరాజ్యము ముదంబున. జేయుచునుండె. బేర్మితోన్‌. 81 


ప్రతిపదార్థం: అనుజులు= తమ్ములు; నల్వురున్‌= నలుగురూ; తనకున్‌; అతి+అనురాగమునన్‌= మిక్కిలి (ప్రేమతో; 
విధేయులు+ఐ= లొంగినవాళ్ళయి; తనరుచున్‌= ఒప్పుతూ; ఉండన్‌= ఉండగా; వేద, విహితంబు+అగు= వేదముచే విధింపబడిన 
దైన; యజ్ఞముపోలె; సర్వ, పావన, శుభమూర్తి+ఐ= సమస్తాన్ని పవిత్రం చేసే శుభకరమైన ఆకారం కలవాడై; భువన 
వంద్యుండు =లోకాలచే నమస్కరించతగినవాడు; ధర్మపరుండు= ధర్మమే ప్రధానంగా కలవాడు; ధర్మనందను(డు= ధర్మరాజు; 
ధరా+అధిరాజ్యము= భూమండల పరిపాలనం; ముదంబునన్‌= సంతోషంతో; పేర్మితోన్‌= గొప్పతనంతో; చేయుచున్‌, 
ఉండెన్‌= చేస్తూ ఉన్నాడు. 


తాత్పర్యం: తమ్ములు నలుగురు ఎంతో ప్రేమతో తనకు విధేయులై వెలుగుతుండగా, వేదం విధించిన యజ్ఞం 
వలె సమస్తాన్నీ పవిత్రం చేసే శుభకరమైన ఆకారం కలవాడై లోకాలచే నమస్కరించదగినవాడు, ధర్మమే ప్రధానంగా 
కలవాడు అయిన ధర్మరాజు సంతోషంతో గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: ఉ్రేక్ష. రాజ్యపాలనాన్ని ధర్మరాజు పవిత్రమైన యజ్ఞంగా భావించాడు. నలువురు తమ్ములూ నలువురు 
బుత్విక్కులు. 


సీ. అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య । మాణమహాధ్వరు మనుచరిత్రు 


సర్వవర్థాశ్రమసంరక్షణక్షము ; సత్యసంధాను నజాతశత్రు 
భరతవంశోత్తము( బ్రభు ధర్మనందను । రాజుగా బడసి సురాజ యయ్యె 
వసుధ, యధిష్టానవతి యయ్యె మణి లక్షి । బంధుమంతం బయ్యె. బరమధర్య 


ఆ. మన్నరేంద్రునందు నాపూర్ణతరశర । దైందవాతపంబునందు. బ్రీతి 
సమమ కా సమస్తజనులచిత్తంబు లా | నందరసభరంబు నొంద దాల్లై, 82 


ప్రతిపదార్థం: అనఘున్‌= పాపంలేనివాడిని; వేద+అధ్యయన+ఆసక్తున్‌= వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తికలవాడిని; ఆరభ్యమాణ, 
మహా+అధ్వరున్‌= ఆరంభం కానున్న గొప్పయజ్ఞాలు కలవాడిని; మనుచరి(త్రున్‌= వైవస్వతమనువుయొక్క చరిిత్రవంటి 
చరిత్రకలవాడిని; సర్వ, వర్ణాశ్రమ, సంరక్షణ, క్షమున్‌= అన్నివర్ణాలను, ఆ(శ్రమాలను సంరక్షించటంలో సమర్భుడైనవాడిని; 
సత్యసంధానున్‌= ఆడితప్పనివాడిని, అజాతశత్రున్‌= పుట్టబడనిశత్రువులు కలవాడిని - అంటే శత్రువులు లేనివాడిని; 
భరతవంశ+ఉత్తమున్‌= భరతవంశంలో ్రేష్టుడిని; ప్రభున్‌= ప్రభువైన; ధర్మనందనున్‌= ధర్మరాజును; రాజున్‌+కాన్‌= రాజుగా; 
పడసి= పొంది; వసుధ= భూమి, సురాజ అయ్యెన్‌= మంచిరాజు కలిగినది అయింది; మజి= అటుపై; లక్ష్మి; అధిష్టానవతి= 
ఆ(క్రమించుకొన్నభర్త కలది; అయ్యెన్‌= అయింది; ఆ+నర+ఇంద్రు, అందున్‌= ఆ రాజులోన; ఆపూర్ణతర, శరత్‌+ఐందవ+ 
ఆతపంబునందున్‌= మిక్కిలి నిండైన శరత్కాలంలోని చంద్రసంబంధమైన కాంతిలోను; ట్రీతి= (ప్రీత; సమమకా= సమానం 
కాగా; సమస్త, జనుల, చిత్తంబులు= అందరు (ప్రజల మనస్సులు; ఆనందరస, భరంబున్‌= సంతోషాతిశయాన్ని; ఒందన్‌= 
కలిగేటట్టు; తాల్చెన్‌= ధరించాయి. 


894 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పుణ్యాత్ముడు, వేదాన్ని చదువుకోవటంలో ఆసక్తి కలవాడు, గొప్పయజ్ఞాలు (ప్రారంభించేవాడు, మనువువంటి 
ధార్మికమైన నడవడి కలవాడు, అన్నివర్ణాలను ఆశ్రమాలను రక్షించే సమర్థత కలవాడు, ఆడి తప్పనివాడు, శత్రువులు 
లేనివాడు, భరతవంశశ్రేష్టుడు అయిన ధర్మరాజును రాజుగా పొంది- భూమండలం మంచిరాజును కలది అయింది. 
లక్ష్మీ స్థిరమైన భర్త కలది అయింది. ధర్మం మంచి బంధువు కలది అయింది. జనులు శరత్కాలపూర్ల్ణచం[ద్రుని 
వెన్నెల్లోను, ఆ ధర్మరాజులో సమానమైన ప్రీతికలవాళ్ళయి సంతోషిస్తూ ఉన్నారు. 


విశేషం: వర్ణాలు నాలుగు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఆశ్రమాలు నాలుగు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, 
సన్న్యాసాలు. అలం: (ప్రహర్షణం, తుల్యయోగిత. పై పద్యంలో వర్లించిన వన్నీ ధీరోదాత్తనాయకలక్షణాలె. 
క. _ధరణిప్రజ ధర్మసుతు సు । స్థిరనిర్మలధర్మచరిత( జేసి రుజా త 

స్మరపరరాష్ట్రవిబాధల( । బొరయక సంతతసమృద్ధిం బొందె విభూతిన్‌. 83 


ప్రతిపదార్థం: ధరణిప్రజ= భూమిమీదిజనులు; ధర్మసుతు, సుస్థిర, నిర్మల, ధర్మ, చరితన్‌+చేసి= ధర్మరాజుయొక్క మిక్కిలి 
స్టిరమై, స్వచ్చమైన ధర్మం గల నడవడితో; రుజా, తస్కర, పరరాష్ట్ర, విబాధలన్‌= రోగాలవలన, దొంగలవలన, శత్రుదేశాలవలన 
విశేషమైన బాధలు; పొరయక= పొందక, విభూతిన్‌= ఐశ్వర్యంతో; సంతత, సమృద్ధిన్‌= ఎడతెగని సంపూర్ణతను; పొందెన్‌= 
పొందారు. 


తాత్పర్యం: ధర్మరాజు మిక్కిలి స్థిరమైన స్వచ్చమైన ధర్మ(ప్రవర్తన కలవాడుకావటంచేత ప్రజలు రోగాలవలన, 
దొంగలవలన, శత్రుదేశాలవలన బాధలు లేక ఎడతెగని సంపదలు సమృద్దిగా పొందారు. 


క. తనరిరి తద్దేశంబున | ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా 
పనదానములు. బ్రతిగ్రహ | మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్‌. 84 


ప్రతిపదార్థం: భూసుర, ముఖ్యుల్‌= ఉత్తములైన బ్రాహ్మణులు, తత్‌+దేశంబునన్‌= ఆ దేశంలో; అనవరతము= ఎల్లప్పుడు; 
యజన, యాజన+అధ్యయన+అధ్యాపన, దానములున్‌= యజ్ఞం చేయటం, చేయించటం, వేదం చదివించటం, దానం 
చేయటం; (ప్రతిగ్రహమును= దానం పుచ్చుకోవటం; అను; షట్‌+కర్మములను= ఆరుకర్మ(ము)లచేత; తనరిరి= ఒప్పారు. 


తాత్సర్యం: ఆ దేశంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞంచేయటం, చేయించటం, వేదం చదవటం, చదివించటం, 
దానం చేయటం, పుచ్చుకోవటం అనే ఆరుకర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉన్నారు. 


క. పంబి యజనాధ్యయన దా । నంబుల వర్తిలై బ్రాహ్మణప్రియ మయి ధ 


ర్యం బయి క్షత్రియవైశ్యకు । లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్‌. 85 


ప్రతిపదార్థం: క్షత్రియ, వైశ్య, కులంబు; పంబి= వృద్ది పొంది; బ్రాహ్మణ, ప్రియము+అయి= (బ్రాహ్మణులు ఇష్టమైన వాళ్ళుగా 
కలదై; ధర్మ్య్యంబు+అయి= ధర్మంనుండి తొలగనిదై; అవిరత, పుణ్యకర్య, లాలసము+అగుచున్‌= ఎడతెగని పుణ్యకార్యాల్లో 
పీతి కలది అవుతూ; యజన+అధ్యయన, దానంబులన్‌= యజ్ఞం చేయటంలోను; వేదం చదవటంలోను, దానం చేయటంలోను; 
వర్తిల్లైన్‌= ఉన్నది. 

ఆం 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 895 


తాత్సర్యం: క్షత్రియులు, వైశ్యులు వృద్దిపొంది, బ్రాహ్మాణభక్తి గలవారై, ధర్మమార్గం తప్పక, ఎల్లప్పుడు పుణ్యకార్యాల్లో 
పీతి కలిగి, యజ్ఞాలు చేస్తూ, వేదాలు చదువుతూ, దానాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. 
క. పరమద్విజశుశ్రూషా । పరు లయి శూద్రాదు లవని( బరగిరి ధర్మ 

స్థెరమతు లయి ధర్మజు ధర్మరాజ్య మభివృద్ధిం బొందె మహిమాన్విత మై. 86 
ప్రతిపదార్థం: శూ(ద్ర+ఆదులు= శూద్రులు మొదలైనవాళ్ళు; పరమ, ద్విజ, శుశ్రూషా, పరులు+అయి= కేవలం (బ్రాహ్మణులకు 
సేవచేయటంలో మిక్కిలి కోరిక కలవాళ్ళయి; ధర్మ, స్థిర, మతులు+అయి= ధర్మంమీద నిలకడ గల బుద్దిగలవాళ్ళయి; 
పరగిరి= ప్రవర్తిల్హారు; ధర్మజు, ధర్మరాజ్యము; మహిమ+అన్వితము+ఐ= గొప్పతనంతో కూడినదై; అభివృద్దిన్‌, పొందెన్‌= 
అభివృద్ది పొందింది. 
తాత్పర్యం: శూద్రులు మొదలైనవాళ్ళు కేవలం బ్రాహ్మణులకు సేవచేయటంలో ఎంతో ఆసక్తి కలవాళ్ళయి; ధర్మం 
మీద స్థిరమైన బుద్దికలవాళ్ళయి నడుచుకొన్నారు. ధర్మజుని ధర్మరాజ్యం గొప్పగా అభివృద్ధి పొందింది. 


విశేషం: రాజధానిలోనే కాక రాజ్యమంతటాకూడా చాతుర్వర్ష్యప్రజలు వర్ణాశమధర్మాలతో ధర్మం తప్పక (బ్రాహ్మణభక్తితో 
వర్దిల్లుతున్నారని చెప్పి, 'యథా రాజా తథా ప్రజా అనే సూక్తి సార్ధకమైనట్టు ధ్వనింపచేశాడు నన్నయ. 
m౧ జం థా హో 


వ. అంత. 87 
తాత్సర్యం: అట్లా ఉండగా. 
క, 'నారదుండు వచ్చు; దద్వచ । నారంభుల రగుండు మీరి లని కజిపి మహో 

దారు(డు వారల వీడ్మొని | నారాయణు( డరిగె. దత్‌క్షణమ తనపురికిన్‌. 88 


ప్రతిపదార్థం: నారదు(డు; వచ్చున్‌= వస్తాడు; మీరలు; తత్‌+వచన+ఆరంభులరు= అతనిమాటప్రకారం చేసేవాళ్ళు; 
అగు(డు, అని= కండి అని; కజపి= బోధించి; మహా+ఉదారు(డు= మిక్కిలి గొప్పవాడు; నారాయణు(డు= శ్రీకృష్ణుడు; 
వారలన్‌; వీడ్కొని= వీడి; తత్‌+క్షణము+అ= వెంటనే; తన, పురికిన్‌= తననగరానికి - ద్వారకానగరానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'మీ దగ్గరకు నారదుడు వస్తాడు. అతడు చెప్పిన విధంగా మీరు నడచుకోండి' అని పాండవులకు చెప్పి 
మహాత్ముడైన శ్రీకృష్ణుడు వెంటనే ద్వారకానగరానికి వెళ్ళాడు. 


వ. పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాండు. 89 


ప్రతిపదార్థం: పాండవులును; పరాక్రమ, ప్రణయ, వశీకృత+అఖిల, రాజన్యులు+అయి= పరాక్రమంచేత, స్నేహంచేత 
స్వాధీనులుగా చేసికొనబడిన ఎల్లరాజులు కలవాళ్ళయి - అనగా పరా(క్రమంచేత, స్నేహంచేత రాజులందరినీ తమవశం 
చేసికొని; సుఖంబు+ఉండు; అంతన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనాండు. 


తాత్పర్యం: పాండవులు తమపరా[క్రమంతో, స్నేహంతో రాజులందరినీ తమ వశం చేసికొని సుఖంగా ఉండగా, 
ఒకనాడు. 


896 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారదుడు పాండవులపాలికి వచ్చుట (సం. 1-200-8) 
తరలము. 


ప్రవిమలాగమతత్త్వవేది తహఃప్రభాసి జగత్ర్తయీ 

శివకరుండు హితోపదేశము సేయంగాం గడువేడ్కతో 

దివిజవంద్యుండు ప్రీతితో. జనుదెంచె నారదు( డంబుజో 

ద్దవతనూజు(డు భానుతేజుండు పాండవేయులపాలికిన్‌. 90 
ప్రతిపదార్థం: (ప్రవిమల+ఆగమ, తత్త, వేది= పరిశుద్దములైన వేదాలయొక్క తత్త్వాన్ని తెలిసినవాడు; తపః, (ప్రభాసి= 
తపస్సుచే ప్రకాశించేవాడు; జగత్‌+(త్రయీ, శివకరుండు= లోకాలు మూడిటికీ మేలుచేసేవాడు; దివిజ, వంద్యు(డు= దేవతలచే 
పూబింపదగినవాడు; భాను, తేజుండు= సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు; అంబుజ+ఉద్భవ, తనూజుండు= 
పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవుని కుమారుడు; నారదుండు; హిత+ఉపదేశము= మంచి ఉపదేశం; చేయంగాన్‌= చేయటానికి; 
కడు, వేడ్కతోన్‌= మిక్కిలి సంతోషంతో; పాండవేయుల, పాలికిన్‌= పాండవులదగ్గరకు; ప్రీతితోన్‌= (ప్రేమతో; చనుదెంచెన్‌. 
తాత్సర్యం: పవి(త్రాలైన వేదాలతత్త్యం తెలిసినవాడు, తపస్సుచేత ప్రకాశించేవాడు, ముల్లోకాలకు శుభం చేకూర్చేవాడు, 
దేవతలచేత పూబించదగినవాడు, సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడు, (బ్రహ్మదేవుని పుత్రుడు అయిన 
నారదుడు హితాన్ని ఉపదేశించటానికి మిక్కిలి సంతోషంతో పాండవుల దగ్గరకు వచ్చాడు. 
మానిని 

తమ్ములు€ దానును ధర్మతనూజు(డు తత్‌క్షణసంభృతసంభ్రముం డై 

యమ్మునినాథవరేణ్యునకున్‌ వినయమ్మున మొక్కి సమున్నత్రపీ 

రమ్మున నుంచి యథావిధి పూజ లొడంబడ( జేసి మునీశ్వర నె 

య్యమ్మున నీ విట వచ్చుట(జేసి కృతార్థుల మైతిమి యిందబిమున్‌. 91 
ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; తమ్ములున్‌= తమ్ముళ్లూ; తానును= తానూ; తత్‌+క్షణ, సంభృత, 
సంభ్రముండు+ఐ= ఆ క్షణంలో చక్కగా భరింపబడిన ఆదరం కలవాడై; ఆ+ముని, నాథ, వరేణ్యునకున్‌= ఈ బుషిశ్రేష్టు 
డైన నారదునకు; వినయమ్మునన్‌= వినయంతో; మొక్కి= నమస్కరించి; సమున్నత, పీఠమ్మునన్‌= మిక్కిలి ఎత్తెన పీఠంపై; 
ఉంచి= కూర్చుండబెట్టి; యథావిధి= శాస్త్రవిధిగా; పూజలు= పూజలు; ఒడంబడన్‌= అంగీకరించేటట్టు; చేసి; ముని+-ఈశ్వర= 


మునిశ్రేష్టా!; నెయ్యమ్మునన్‌= స్నేహంతో; నీవు; ఇటన్‌= ఇచ్చటకు; వచ్చుటన్‌+చేసి= రావటంవలన; ఇందణుమున్‌= ఇంతమందిమి; 
కృతార్ణులము+ ఐతిమి= ఈడేరిన కోరిక కలవారమయ్యాము. 


తాత్పర్యం: ధర్మరాజు తమ్ములతో కూడ అమితమైన ఆదరభావంతో ఈ బుషిశ్రేష్టుడైన నారదునికి వినయంగా 
మొక్కి, మిక్కిలి ఎత్తైన పీఠంమీద కూర్చుండబెట్టి, యథావిధిగా పూజలు చేసి, 'మునీశ్వరా! మీరు స్నేహంతో 
ఇక్కడికి రావటంవలన మేమంతా కృతార్థులం అయ్యాం” అన్నాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 4.20 విశేషం. మానినీవృత్తాన్ని నన్నయ ఆదిపర్వంలో రెండుసార్లు, తిక్కన స్రీపర్వంలో 
రెండుసార్లు వాడారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 897 


వ. “మాపుణ్యంబునంజేసి భవద్దర్శనంబు సంభవించె' నని పరమప్రీతిహృదయులై పలికి, పరమభక్తిం బాంచాలి మ్రొక్కించి 
యున్నంత, నంద నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవం బనిచి, 
వా రేవురకు నేకాంతంబున ని ట్లనియె. 92 


ప్రతిపదార్థం: మా, పుణ్యంబునన్‌+చేసి= మా పుణ్యంవలన; భవత్‌+దర్శనంబు= మీ దర్శనం; సంభవించెన్‌= కలిగింది; 
అని= అని; పరమ, ప్రీత, హృదయులు+ఐ= మిక్కిలి సంతోషించిన హృదయం కలవాళ్ళయి; పలికి; పరమ, భక్తిన్‌= 
మహాభక్తితో; పాంచాలిన్‌= (ద్రౌపదిని; మొక్కించి; ఉన్నంతన్‌= ఉండునంతలో; అందజన్‌= అందరిని; ఆశీర్వచనంబులన్‌= 
దీవెనలతో; అభినందించి= కొనియాడి; వారల, కుశలంబు+అడిగి; నారదుండు; (ద్రౌపది, పోవన్‌+పనిచి= వెళ్ళవలసిందని 
ఆజ్ఞాపించి; వారు+ఏవురకున్‌= పాండవులైదుగురికి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'మా పుణ్యంవలన మీ దర్శనం మాకు లభించింది” అని పాండవులు మిక్కిలి సంతోషంతో పలికి, 
మహాభక్తితో (ద్రౌపదిచేత ఆ మహర్షికి మొక్కించాడు. నారదమహర్షి అందరినీ ఆశీర్వదించి, కొనియాడి, కుశల 
మడిగి, (ద్రౌపదిని పొమ్మని పాండవులైదుగురితో రహస్యంగా ఇట్లా అన్నాడు. 


సీ. సర్వధర్మజ్ఞుల రుర్వీశపూజ్యుల | రన్యోన్యనిత్యసౌహార్హయుతుల 
రగణితగుణయుక్తి. బొగడంగ6 దగువార । లిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద 
సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై । నది; యీక్రమంబు లోకాగమంబు 
లందు విరుద్ధ; మీసుందరికారణం । బున మీకు విప్రీతి పుట్టకుండ 


ఆ. నుండవలయు( బ్రియసహోదరుల్‌ దొల్లి సుం । దోపసుందు లొక్కయువతి కడరి 
విగ్రహాంచి యసురవీరులు దమలోన( । బొడిచి మృత్యునిలయమునకు( జనిరి. 93 


ప్రతిపదార్థం: సర్వ, ధర్మజ్ఞులరు= అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు; ఉర్సీ+ ఈశ, పూజ్యులరు= రాజులచే పూజింపతగినవాళ్ళు; 
అన్యోన్య నిత్య, సౌహారయుతులరు= పరస్పరం శాశ్వతమైన స్నేహంతో కూడినవాళ్ళు; అగణిత, గుణ, యుక్తిన్‌= లెక్కలేనన్ని 
గుణాల కూడికచే; పొగడంగన్‌= కొనియాడ; తగు= తగిన, వారలు= వాళ్లు; ఇట్టి, మీకున్‌= ఇటువంటి మీకు; ఏవురకున్‌= 
ఐదుగురికి; ఇపుడు, (ద్రుపద, సుత= ద్రుపదరాజుకూతురు; ఒక్కతియ= ఒక్కతియే; ధర్మమతిన్‌= ధర్మబుద్దితో; ధర్మ, 
పత్ని= ఇల్లాలు, ఐనది, ఈ (క్రమంబు= ఈ పద్దతి; లోక+ఆగమంబుల+అందున్‌= లోకంలో, శాస్త్రంలో; విరుద్దము= 
పొసగనట్టిది; ఈ, సుందరి= ఈ అందగత్తె; కారణంబునన్‌= కారణంగా; విప్రీతి= విరోధం; పుట్టకుండన్‌= కలుగకుండా; 
ఉండవలయునన్‌; తొల్లి= పూర్వం; అసుర, వీరులు= రాక్షసవీరులు; ప్రియ, సహోదరుల్‌= (ప్రేమగల అన్నదమ్ములు; సుంద+ 
ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; ఒక్క, యువతికిన్‌= ఒక్కస్తీకోసం; అడరి= అతిశయించి; తమలోనన్‌= తమలో 
తాము; వి[గ్రహించి= కలహించి; పొడిచి= కొట్టుకొని; మృత్యు, నిలయమునకున్‌= యమునిఇంటికి; చనిరి= వెళ్ళారు. 
(మరణించారు.) 


తాత్సర్యం: మీరు అన్నిధర్మాలు తెలిసినవాళ్ళు. రాజులచే పూజింపదగినవాళ్ళు. ఒకరిపై ఒకరు శాశ్ళతస్నే హం 
కలవాళ్ళు. లెక్కలేనన్ని మంచిగుణాలు కలవాళ్ళు. కొనియాడదగిన వాళ్ళు. ఇట్టాంటి మీ అయిదుగురికి ఇప్పుడు 
ద్రౌపది ఒక్కతే భార్య అయింది. ఈ పద్దతి లోకవిరుద్దం, శాస్త్రవిరుద్దం. ఈ అందగత్తె కారణంగా మీలో మీకు 


898 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరోధం పుట్టకూడదు. పూర్వం ప్రేమగల అన్నదమ్ములు, సుందోపసుందులు అనే రాక్షసవీరులు, ఒక (స్తీకోసం 
కలహించి కొట్టుకొని మృతిచెందారు. 


క. అనిన నది యెట్టు లని యమ । తనయుండు గడువేడ్కతోడం ద నృడిగిన నా 
తనికి. దదీయానుజులకు । నినసన్నిభు. డమ్మునీంద్రు€ డి ట్లని చెప్పెన్‌. 94 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నారదుడు చెప్పగా; అది, ఎట్టుల+అని= అది ఏ విధంగా అని; యమ, తనయు(డు= యముని 
కుమారుడైన ధర్మరాజు; కడున్‌= మిక్కిలి; వేడ్కతోడన్‌= కుతూహలంతో; తన్నున్‌+అడిగినన్‌= తనను అడిగినంతనే; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; తదీయ, అనుజులకున్‌= అతని తమ్ములకు; ఇన, సన్నిభుండు= సూర్యునితో సమానమైనవాడు; 
ఆ+ మునీంద్రుండు= ఆ మునిశ్రేష్ణుడైన నారదుడు; ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా అని చెప్పాడు. 


తాత్సర్యం: అని నారదుడు చెప్పగా ధర్మరాజు మిక్కిలి కుతూహలంతో అది ఎట్టని అడుగగా, అతనికి, అతని 
తమ్ములకు సూర్యసమానుడైన నారదమునీంద్రుడు ఇట్లా చెప్పాడు. 


సుందోపసుందోపాఖ్యానము (సం.1-201-1) 


వ. తొల్లి దితిపుత్తుండైన హిరణ్యకశిపువంశంబున నికుంభుం డనువానికి సుందోపసుందు లన నిద్దబుగొడుకులు 
పుట్టి, నియతాత్ములయి తపంబునన కాని సర్వంబునుం బడయంగా దని యేకనిశ్చయులై, వింధ్యాచలంబున 
కరిగి నిగ్భహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్ల బంచాగ్నిమధ్యంబున నిలిచి, వానకాలంబును శీతకాలంబును 
జలాశయంబుల వసియించి, మటియు వాయుభక్షులు నేకపాదస్థితులు నూర్హ్వబాహులు నధోముఖులును నై 
పెద్దకాలంబు తపంబు సేసిన. 95 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; దితి, పుత్రుండు+ఐన= దితియొక్క కుమారుడైన; హిరణ్యకశిపు= హిరణ్యకశిపుని; వంశంబున= 
వంశంలో; నికుంభుండు= నికుంభుడు; అను వానికిన్‌= అనేపేరుగల వానికి; సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; 
అనన్‌= అనగా; ఇద్దణు, కొడుకులు, పుట్టి= ఇరువురు కొడుకులు కలిగి; నియత+ఆత్ములు+అయి= నిగ్రహించబడిన 
మనస్సు కలవారై; తపంబునన, కాని= తపముచేత తప్ప; సర్వంబునున్‌= అంతా; పడయన్‌+కాదు+అని= పొందటం 
సాధ్యపడదని; ఏక, నిశ్చయులు+ఐ= ఒకే నిర్లయంకలవాళ్ళయి; వింధ్య+అచలంబునకున్‌= వింధ్యపర్వతానికి; అరిగి= వెళ్ళి; 
నిగృహీత+ఇం(ద్రియులు+ఐ= అదుపులో పెట్టబడిన ఇంద్రియాలు కలవాళ్ళయి; నిదాఘకాలంబు+ఎల్లన్‌= ఎండకాలమంతా; 
పంచ+లఅగ్ని, మధ్యంబునన్‌= అయిదుఅగ్నులమధ్య; నిలిచి=నిల్చుకొని; వాన, కాలంబును= వర్షాకాలం; శీత, కాలంబును= 
చలికాలముకూడా; జల+ఆశయంబులన్‌= నీటి మడుగులలో; వసియించి= ఉండి; మజీయున్‌= ఇంకా; వాయు, భక్షులున్‌= 
గాలిని తిన్నవాళ్ళు; ఏక, పాద, స్టితులున్‌= ఒంటికాలిమీద నిలబడేవాళ్ళు; ఊర్హ్య, బాహులును= మీదికి ఎత్తిన చేతులు 
కలవాళ్ళూ; అధో, ముఖులును= వంచినముఖాలు కలవాళ్ళూ; ఐ; పెద్ద, కాలంబు= చాలాకాలం; తపంబు, చేసినన్‌= తపస్సు 


గావింపగా. 


తాత్సర్యం: పూర్వం దితి కుమారుడైన హిరణ్యకళిపునివంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులనే 
ఇద్దరు కుమారులు జన్మించారు. వాళ్ళు నిగ్రహంతో కూడిన మనస్సు కలవాళ్ళయి తపస్సుచే తప్ప సర్వాన్ని 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 899 
పొందటం సాధ్యం కాదని ఒకే నిర్ణయం కలవాళ్ళయి, వింధ్యపర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో 


ఉంచుకొని, వేసవికాలం అయిదుఅగ్నులమధ్య; వర్షాకాలంలో, చలికాలంలో నీటిమడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ, 
ఒంటికాలిమీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా. 


విశేషం: పంచాగ్నులు - పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పళశ్చిమాన్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. (నాల్లుదిక్కుల్లో అగ్ని-పైనసూర్యుడు) 


సీ, వారిదారుణతపోవహ్నిదాహంబున । వింధ్యాద్రిదరుల నావిర్ధవించి, 
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను । గప్పిన, నమరులు గరము వెటిచి, 
రత్నంబులను వధూరత్నంబులను జేసి | తత్తపోవిఘ్నవిధాననిరతు 
లయి ప్రబోధింపంగ నలవిగాకున్న(, దో । యజుగర్జుపాలికి నరిగి యసుర 


ఆ. వరులతపము. జెబుపవలయు నావుడు6 గమ । లాసనుండు త్రిభువనార్దితుండు 

సురహితంబుపొంటె సుందోపసుందుల । కడకు వచ్చె వరము కరుణ నీంగ. 96 
ప్రతిపదార్థం: వారి, దారుణ, తపస్‌+వహ్ని, దాహంబునన్‌= ఆ సుందోపసుందులయొక్క భయంకరమైన తపస్సు అనే 
అగ్నియొక్క కాల్చటంచేత; వింధ్య+అద్రి, దరులన్‌= వింధ్యపర్వతంయొక్క గుహలలో; ధూమము= పొగ; ఆవిర్భవించి= పుట్టి, 
అతి+ఉచ్చము+ అయి= మిక్కిలిగా పైకి వ్యాపించినదై; ఆకాశము+ఎల్లను= ఆకాశంఅంతా; కప్పినన్‌= కప్పివేయగా; అమరులు= 
దేవతలు; కరము= మిక్కిలి; వెజచి= భయపడి; రత్నములను= రత్నాలచేతా; వధూ, రత్నంబులను+చేసి= ఉత్తమ స్రీలచేతా; 
తత్‌+తపస్‌+విఘ్న, విధాన, నిరతులు+అయి= వారితపస్సుకు ఆటంకం కలిగించటంలో మిక్కుటమైన కోరికగలవాళ్ళయి; 
ప్రబోధింపంగన్‌= మేలుకొలుపటానికి; అలవి, కాకున్నన్‌= సాధ్యం కాకపోగా; తోయజ, గర్భు, పాలికిన్‌= (బ్రహ్మదేవునిదగ్గరకు; 
అరిగి= వెళ్ళి; అసుర, వరుల, తపమున్‌= రాక్షసశ్రేష్ణులైన ఆ సుందోపసుందులతపస్సును; చెణుపవలయున్‌, నావుడున్‌= 
చెడగొట్టాలని అనగా; (త్రిభువన+అర్చితుండు= ముల్లోకాలచే పూజింపబడినవాడు; కమల+ఆసనుండు= పద్మాన్ని పీఠంగా 
కల (బ్రహ్మదేవుడు; సుర, హితంబు, పొంటెన్‌= దేవతలకు మేలు చేయటంకోసం; కరుణన్‌= దయతో; వరము= వరాన్ని; 
ఈంగన్‌= ఇవ్వటానికి; సుంద+ఉపసుందుల, కడకున్‌; వచ్చెన్‌= సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. 


తాత్సర్యం: వాళ్ళ భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్చటంచేత వింధ్యపర్వతగుహలలో పొగ పుట్టి, ఎంతో 
పైకెగసి, ఆకాశం అంతా కప్పగా, దేవతలు భయపడ్డారు. రత్నాలచేత, అందమైన (స్తీలచేతా వాళ్ళతపస్సుకు విఘ్నం 
కలిగించా లని ప్రయత్నించారు. విఫలులయి (బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసులతపస్సు చెడగొట్టాలని అనగా 
- ముల్లోకాలచే పూజింపబడినవాడు, పద్మం పీఠంగా కలవాడు అయిన ఆ (బ్రహ్మదేవుడు దేవతలకు మేలు చేయా 
లని, దయతో వరం ఇవ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. 


వ. ఇట్లు పితామహుండు సుందోపసుందులతపంబునకు మెచ్చి సన్నిహితుం డయి 'మీ కిష్టం బైన వరం బిచ్చెద 
వేయడం) డనిన వారలు వారిజాసనునకు ముకుళితకరకమలు లయి “దేవా! మాయిష్టంబు దయసేయ మీ కిష్టం 
బేని, మాకు. గామరూపత్వంబును గామగమనత్వంబును సకలమాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును 
నమరత్వంబునుం బ్రనాదింపుం' డనిన. 97 


900 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; పితామహుండు= (బ్రహ్మదేవుడు; సుంద+ఉపసుందుల= సుందుని, ఉపసుందుని; 
తపంబునకున్‌= తపస్సుకు; మెచ్చి= పొగడి; సన్నిహితుండు+అయి= ఎదుట నిలిచినవాడై; మీకున్‌+ఇష్టంబు+ఐన= మీకు 
ఇష్టమైన; వరంబు= వరాన్ని; ఇచ్చెదన్‌= ఇస్తాను; వేయండు= వేడుకొనండి; అనినన్‌= అని అనగా; వారలు= వాళ్ళు; 
వారిజ+ఆసనునకున్‌= నీటినుండి పుట్టినపద్మాన్ని పీఠంగా గల ఆ బ్రహ్మదేవునికి; ముకుళిత, కర, కమలులు+అయి= 
ముడిచిన కమలాలవంటిచేతులు కలవాళ్ళయి; దేవా!= (ప్రభూ! మా; ఇష్టంబు= మాకోరిక; దయ, చేయన్‌= అను[గ్రహించటానికి; 
మీకు+ఇష్టంబు, ఏనిన్‌ = మీకు ఇష్టమైతే; మాకున్‌= మా ఇరువురికి; కామరూపత్వంబును= కోరినరూపాన్ని కలిగి ఉండటాన్ని; 
కామగమనత్వంబును= కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని; సకల, మాయావిత్వంబును= అన్నిమాయలు కలిగిఉండటాన్ని; 
అన్యులచేతన్‌= ఇతరులచేత; అవధ్యత్వంబునున్‌= చంపబడకుండటాన్ని; అమరత్వంబునున్‌= చావులేకుండటాన్ని; (ప్రసాదిం 
పుండు= అనుగ్రహించండి; అనినన్‌= అని కోరగా. 


తాత్సర్యం: ఈ విధంగా బ్రహ్మదేవుడు సుందోపసుందులతపస్సుకు మెచ్చి; వాళ్ళకు (ప్రత్యక్షమై, 'మీకు ఇష్టమైన 
వరం ఇస్తాను. వేడండి” అనగా వాళ్ళు చేతులు జోడించి, “మా కోర్కె తీర్చటానికి మీకు ఇష్టం ఉన్నట్లయితే, 
కోరినరూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని, ఇతరులచేత 
చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అను(గహించంి” డని కోరారు. 


ఆ. కమలభవుండు వారి కమరత్వ మొక్కటి । దక్కం గోర్కులెల్ల నక్కజముగం 

గరుణ నిచ్చె, నిట్లు సరసిజగర్జుచే । వరము వడసి యసురవరులు పెటిగి. 98 
ప్రతిపదార్థం: కమలభవుండు= పద్మంనుండి పుట్టినవాడు - బ్రహ్మ; వారికిన్‌= ఆ ఇద్దరికీ; అమరత్వము= చావులేకుండటం; 
ఒక్కటి, తక్కన్‌= ఒకటి తప్ప; కోర్కులు+ఎల్లన్‌= కోరికలు అన్నింటినీ; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; కరుణన్‌= దయతో; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఇట్టు=ఈ విధంగా; సరసిజ, గర్భుచేన్‌= సరస్సునుంచి పుట్టినపద్మం పుట్టుకస్టానంగా కలవాడైన (బ్రహ్మదేవునిచే; 
వరము; పడసి= వరాన్ని పొంది; అసుర, వరులు= రాక్షస శ్రేష్టులైన సుందోపసుందులు; పెతిగి= విజృంభించి. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడు వాళ్ళకు 'చావు లేకుండటం' అనే వరం ఒక్కటి తప్ప తక్కినవాటినన్నింటిని దయతో 
అనుగ్రహించాడు. ఈ విధంగా వాళ్ళు (బ్రహ్మవలన వరాలు పొంది చెలరేగి. 


క. అనుపమరాజ్యవిభూతిం । దనరి జగద్విజయకాంక్ష దైత్యులకు ముదం 
బొనరంగ నకాలకౌముది | యను నుత్సవ మొప్ప( జేసి రగణితబలు లై. 99 
ప్రతిపదార్థం: అనుపమ, రాజ్య విభూతిన్‌= సాటిలేని రాజ్యవైభవంతో; తనరి= ఒప్పి; జగత్‌+విజయకాంక్షన్‌= లోకాన్ని 


జయించాలనే కోరికచేత, దైత్యులకున్‌= రాక్షసులకు; ముదంబు= సంతోషం; ఒనరంగన్‌= కలిగేటట్లు; అకాలకౌముది; అను 
ఉత్సవము; అగణిత, బలులు+ఐ= లెక్కలేనంతబలం కలవాళ్ళయి; ఒప్పన్‌; చేసిరి. 


తాత్సర్యం: సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, లోకాన్ని జయించాలనే కోరికతో, రాక్షసులకు ఆనందం కలిగించేటట్టు 
అకాలకౌముది అనే ఉత్సవాన్ని, లెక్కింప సాధ్యం కానంత బలం కలవాళ్ళయి చేసిరు. 


విశేషం: కౌముది అనే ఉత్సవాన్ని ఆశ్య్వయుజపాౌర్లమినాడు లేదా కార్తికపౌర్లమినాడు జరుపుతారు. ప్రజలంతా ఈ ఉత్సవంతో 
సంతోషిస్తారు. సుందోపసుందులు దీనిని ఇతరకాలంలో చేయటంవలన ఇది 'అకాలకౌముదిఉత్సవం'. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 901 


క సురగరుడోరగకిన్నర | పురములు వడిం జూజకొనుచు భూలోకమునం 
బరంగిన రాజర్షి మహీ । సురవరులకు బాధసేయుచును గర్వమునన్‌. 100 


ప్రతిపదార్థం: గర్వమునన్‌= గర్వంతో; సుర, గరుడ+ఉరగ, కిన్నర, పురములు= దేవతల, గరుడుల, ఉరగుల, కిన్నరుల 
నగరాలు; వడిన్‌= వేగమే; చూజకొనుచున్‌= కొల్లగొట్టుతూ; భూలోకమునన్‌= భూలోకంలో; పరంగిన= ఒప్పిన; రాజ+బుషి 
మహీసుర, వరులకున్‌= రాజులకు; బుషులకు, బ్రాహ్మణ్రేష్టులకు; బాధ, చేయుచును= బాధ కలిగిస్తూ. 

తాత్పర్యం: ఆ సుందోపసుందులు గర్వించి దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, కిన్నరులయొక్క 
పురాలను వేగంగా కొల్లగొట్టుతూ; భూలోకంలోని రాజులను, బుషులను, బ్రాహ్మణశ్రేష్టులను బాధిస్తూ, 


క ద్విజవరవినిర్మితము లగు | యజనస్వాధ్యాయకవ్యహవ్యతపోదా 
నజపంబుల( బితృదేవత | లజస్రమును దృప్తు లగుదు రని కడునలుకన్‌. 101 


ప్రతిపదార్థం: ద్విజ, వర, వినిర్మితములు+అగు= బ్రాహ్మణక్రేష్ణులచే చేయబడిన వైన; యజన, స్వాధ్యాయ, కవ్య, హవ్య, 
తపస్‌; దాన, జపంబులన్‌= యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, (శాద్దాలచేతా, హోమాలచేతా, తపస్సులచేతా, దానాలచేతా, 
జపాలచేతా; పితృదేవతలు; అజస్రమును= ఎల్లప్పుడూ; తృప్తులు+అగుదురు+అని= తృప్తిపొందినవాళ్ళవుతారని; కడున్‌= 
మిక్కిలి; అలుకన్‌= కోపంతో. 


తాత్పర్యం: బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలచేతా, వేదాధ్యయనాలచేతా, (శ్రాద్దాలచేతా, హోమాలచేతా, తపస్సులచేతా, 
దానాలచేతా, జపాలచేతా, పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తిపొందుతున్నారని కోపించి. 


వ. పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు, సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం 
దిరుగుచు, మునిపల్లియలు సొచ్చి మునులకు బ్రాణభయంబు సేయుచున్న వారలక్రూరకర్మంబులకు వెటిచి 
వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు 
సేయు నుపద్రవంబులు సెప్పెన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పర 
యుద్ధంబునం బంచత్వంబు6 బొందవలయు నని విచారించి, విశ్వకర్మ రావించి 'రూపలావణ్యవతియైన యొక్క 
యువతి సృజియింపు' మని పంచిన( బ్రసాదం బని మొక్కి యప్పడు. 102 


ప్రతిపదార్థం: పుణ్యవంతుల= పుణ్యాత్ముల; నిత్య, నైమిత్తిక, కర్మంబులకున్‌= (ప్రతిరోజు చేసే (బ్రహ్మయజ్ఞం మొదలైన 
కర్మలకు, కారణం ఏర్పడటంవలన (గ్రహణంమొదలైన వాటిలో చేసే కర్మలకు; విఘ్నంబులు= ఆటంకాలు; చేయుచున్‌= 
కలిగిస్తూ; సింహ, వ్యాఘ్ర, గజ, రూప, ధరులు+ఐ= సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలను ధరించినవాళ్ళయి; వనంబులన్‌= 
అడవులలో; తిరుగుచున్‌; ముని, పల్లియలు= మునుల పలైల్ని; చొచ్చి= ప్రవేశించి; మునులకున్‌= మునులకు; ప్రాణభయంబు= 
ప్రాణభీతి; చేయుచున్‌+ఉన్నన్‌= కలిగిస్తూ ఉండగా; వారల, (క్రూర, కర్మంబులకున్‌= వాళ్ల భయంకరమైన పనులకు; వెజచి= 
భయపడి; వేల్పులును= దేవతలూ; మునులును= బుషులూ; పురాణ, ముని+ఐన= పురాతనముని అయిన; బ్రహ్మ 
పాలికిన్‌= (బ్రహ్మదగ్గరికి; చని= వెళ్ళి; కృత+అంజలులు+అయి= చేయబడిన కైమోడ్సుకలవాళ్ళయి - అంటే నమస్కరించి; 
జగంబులకున్‌= లోకాలకు; సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; చేయు ఉపద్రవంబులు= కలిగించే కష్టాలు; 
చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; విశ్వ, గురుండు= విశ్వానికి పెద్ద అయిన (బ్రహ్మదేవుడు; విస్మితుండు+అయి= ఆశ్చర్య 


902 శ్రీమదాంధ్ర మహాభారతము 


పడినవాడై; వారలు= వాళ్ళు; అన్యులచేతన్‌= ఇతరులచేత; వధ్యులుకారు= చంపబడరు; కావున= కాబట్టి; పరస్పర, యుద్దంబునన్‌= 
ఒకరితో ఒకరు చేసే యుద్దంలో; పంచత్వంబున్‌= మృతిని; పొందవలయున్‌= పొందాలి; అని= అని; విచారించి= ఆలోచించి; 
విశ్శకర్మన్‌= విశ్వకర్మను; రావించి= రప్పించి; రూప, లావణ్యవతి+ఐన= అందమైన రూపం, కాంతికల; ఒక్క, యువతిన్‌= 
ఒక స్త్రీని; సృజియింపుము+అని= సృష్టించుము అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; ప్రసాదంబు+అని= మీరు దయతో అప్పగించినపని 
చేస్తానని; మొైొక్కి= నమస్కరించి; అప్పుడు= ఆ సందర్భంలో. 


తాత్సర్యం: పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మలకు ఆటంకాలు కలిగిస్తూ, సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు 
ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెల్లో (ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా, మునులంతా 
(బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉప([ద్రవాలనుగూర్చి చెప్పారు. (బ్రహ్మ మునులు 
చెప్పింది విని, ఆశ్చర్యపడి, వాళ్ళు ఇతరులచేత చావరనీ, ఒకరితో మరొకరు యుద్దం చేసి మాత్రమే మరణించా 
లనీ ఆలోచించి, విశ్వకర్మను పిలిపించి అందం, కాంతి గల ఓక స్రీని సృజింపు' మని ఆజ్ఞాపించాడు. అతడు 
మహాప్రసాదం అని బ్రహ్మకు (మొక్కి, అప్పుడు. 


పృథ్వి, 

తిలాణుమణికోటి సంఘటిత దివ్యదేహంబుతోం 

దిలోత్తమ యనంగ నొక్కయువతీలలామంబు ను 

త్పలాక్షి నొనరించె సర్వగుణభాసిరూపక్రియా 

కలావిదు(డు విశ్వకర్మ తనకౌశలం బేర్పడన్‌. 103 
ప్రతిపదార్థం: సర్వగుణ, భాసి, రూప, (క్రియా, కలా, విదుండు= అన్నిగుణాలచే ప్రకాశించే రూపాన్ని చేసే కళను 
ఎరిగినవాడు; విశ్వకర్మ; తన, కౌశలంబు= తననేర్చు; ఏర్పడన్‌= తెలిసేటట్టు; తిల+అణు, మణి, కోటి, సంఘటిత, దివ్య, 
దేహంబుతోన్‌= నువ్వులవలె సూక్ష్మములైన మణుల సమూహంతో కూర్చబడిన ఉత్తమదేహంతో; తిలోత్తమ= తిలోత్తమ; 
అనంగన్‌= అనగా; ఒక్క= ఒక; యువతీ, లలామంబున్‌= ఉత్తమ (స్ర్తీని; ఉత్సల+అక్షిన్‌= నల్లకలువలవంటి కన్నులు 
కలదానిని; ఒనరించెన్‌= సృజించాడు. 


తాత్సర్యం: సర్వగుణాలతో (ప్రకాశించే రూపాన్ని చేసే కళను ఎరిగిన విశ్వకర్మ తన నేర్పు ప్రకాశించగా, 
నువ్వులవలె సూక్ష్మాలైన రత్నాలుకూర్చి చక్కటిదేహం గల తిలోత్తమ అనే ఉత్తమగస్తీని, నల్లకలువలవంటి కన్నులు 
గలదానిని సృజించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు; ఆది. 2.165 విశేషం. 


వ. అదియును సురేంద్రప్రముఖ బృందారక మునిబృంద పరివృతుండై యున్న పరమేష్టికిం బరమభక్తిం బ్రణమిల్లి 
పనియేమి యని ముందట నిలిచిన, నరవిందసంభవుం డాసుందరిం జూచి 'సుందోపసుందు లను దైత్యులు 
దర్పితు లయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచలకందరంబున నున్నవారు; వార లిద్దరు నీకారణంబునం 
దమలో నొండొరులతో. బొడిచి దండధరుపురంబున కరుగునట్లుగా. జేయు” మని పంచిన వల్లె యని. 104 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 903 


ప్రతిపదార్థం: అదియును= ఆ తిలోత్తమ; సుర+ఇంద్ర, ప్రముఖ, బృందారక, ముని, బృంద, పరివృతుండు+ఐ= దేవేంద్రుడు 
మొదలుగా గల దేవతలయొక్క, మునులయొక్క సమూహంచే చుట్టబడినవాడై; ఉన్న= ఉండు; పరమేస్టికిన్‌= (బ్రహ్మదేవునికి; 
పరమ, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; పని; ఏమి; అని= అని పలికి; ముందటన్‌= సమక్షంలో; నిలిచినన్‌= 
నిలువగా; అరవింద, సంభవుండు= పద్మంనుండి పుట్టినవాడైన (బ్రహ్మ ఆ, సుందరిన్‌= ఆ అందగత్తెను; చూచి; 
సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; అను= అనే; దైత్యులు= రాక్షసులు; దర్పితులు+అయి= గర్వించినవా 
శృయి; జగంబులకున్‌= లోకాలకు; అహితంబు= కీడు; చేయుచున్‌= చేస్తూ; వింధ్య+అచల, కందరంబునన్‌= వింధ్యపర్వతగుహలో; 
ఉన్నవారు= ఉన్నారు; వారలు+ఇద్దణు= వాళ్లిరువురు; నీ, కారణంబునన్‌= నీ కారణంచేత; తమలోన్‌= తమలో; 
ఒండు+ఒరులతో= ఒకరితో ఒకరు; పొడిచి= కొట్టాడుకొని; దండధరు, పురంబునకున్‌= యమలోకానికి; అరుగునట్టుగా= 
వెళ్ళునట్టుగా; చేయుము+అని= చేయవలసింది అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వల్లె, అని= సరే అని. 


తాత్పర్యం: దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ కొలుస్తూఉన్న (బ్రహ్మదేవునికి ఆ 
తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి 'పని ఏమి?” అని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, 
'సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులిద్దరూ పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వతగుహలో ఉన్నారు. వా 
ళిద్దరు నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్టుగా చేయు” మని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ 
“అట్టాగే” అని. 


సీ. అబ్దజు వీడ్కొని యది దేవసభకుం బ్ర । దక్షిణం బొనరించెం దత్‌క్షణంబ 
తద్రూపసౌందర్యదర్శనలోలు. డై । యజుండు నాలుగుదిక్కులందు. దనకు 
గావించుకొనియె ముఖంబులు; మటిరెండు । కన్నుల జూచినం గాదు తృప్తి 
యని సురేంద్రుండు సహస్రాక్షు. డయ్యె; న । య్యమరులు కామమోహాంధు లైరి; 


ఆ. ముదిత యిట్లు సర్వమోహిని యై మర్వ్య | భువనమునకు మెటుగు( బోలె నొప్పి 
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల । విపినదేశ మెల్ల వెలుగుచుండ. 105 


ప్రతిపదార్థం: అది= ఆ తిలోత్తమ; అబ్ద్బజా= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవుడిని; వీడ్కొని= పోయివస్తానని చెప్పి వదలి; 
దేవసభకున్‌= దేవసభకు; (ప్రదక్షిణంబు= ప్రదక్షిణం; ఒనరించెన్‌= చేసింది; తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; తత్‌+రూప, 
సౌందర్య, దర్శన, లోలుండు+ఐ= దానిరూపంయొక్క చక్కదనాన్ని చూడటంలో ఆసక్తుడై; అజుండు= (బ్రహ్మదేవుడు; తనకున్‌= 
తనకు; నాలుగు, దిక్కుల+అందున్‌= నాలుగు దిక్కులలో; ముఖములు= ముఖాలు; కావించుకొనియెన్‌= చేసికొన్నాడు; 
మటీ= ఇక; రెండు; కన్నులన్‌= రెండుకళ్ళతో; చూచినన్‌= చూస్తే; తృప్తి, కాదు అని= సంతృప్తి కలగదని; సుర+ఇంద్రుండు= 
దేవేంద్రుడు; సహ(స్ర+అక్షుడు+అయ్యెన్‌= వేయికన్నులు కలవాడు అయ్యాడు; ఆ+అమరులు= ఆ దేవతలు; కామ, 
'మోహ+అంధులు+ఐరి= మన్మథమోహంచేత (గ్రుడ్డివాళ్ళు అయ్యారు; ముదిత= ఆ స్తీ ఇట్టు= ఈ విధంగా; సర్వ, 'మోహిని+ 
ఐ= అందరినీ మోహింపచేసేదై; మర్త్య, భువనమునకున్‌= మనుష్యలోకానికి; మెణుగున్‌+పోలెన్‌= మెరుపుతీగవలె; ఒప్పి= 
ప్రకాశించి; సుందర+అంగి= అందమైన శరీరం గల ఆ తిలోత్తమ; వింధ్య+అచల,విపిన, దేశము+ఎల్లన్‌= వింధ్యపర్వతంయొక్క 
అరణ్య(ప్రాంతమంతా; వెలుగుచుండన్‌= వెలుగుకలుగుతున్నట్టు; అరుగుదెంచెన్‌= వచ్చింది. 


904 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: తిలోత్తమ బ్రహ్మదగ్గర సెలవు తీసికొని, దేవసభకు (ప్రదక్షిణం చేసింది. అప్పుడు బ్రహ్మ దాని 
సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగుదిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడు అయ్యాడు. దేవేంద్రుడు 
తన రెండుకళ్ళతో చూస్తే తృప్తి కలగదని వేయికళ్ళవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా 
తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవలోకానికి మెరుపుతీగవలె ప్రకాశిస్తూ, వింధ్యపర్వత అరణ్యప్రాంతం 
అంతా వెలుగుతుండగా వచ్చింది. 


విశేషం: అలం: కావ్యలింగం, ఉపమ. 


క. అమ్ముదిత జూచి యన్నయు( దమ్ముండు నొక్కట మనోజతాడితు లై, రా 
గమ్మున నన్యోన్యస్నే । హమ్ములు చెడి దృష్టు నిలిపి రయ్యువతిపయిన్‌. 106 
ప్రతిపదార్థం: ఆ+ముదితన్‌= ఆ కాంతను; చూచి; అన్నయున్‌, తమ్ముడున్‌= అన్నా తమ్ముడూ; ఒక్కటన్‌= ఒకే 


సమయంలో; మనోజ, తాడితులు+ఐ= మన్మథునిచె కొట్టబడినవాళ్ళయి; రాగమ్మునన్‌= అనురాగంతో; అన్యోన్య, స్నేహమ్ములు= 
ఒకరిమీద మరొకరికి గల స్నేహాలు; చెడి= నశించి; ఆ+అతివ= ఆ స్రీమీద; దృష్టు= చూపులు; నిలిపిరి= నిలిపారు. 


తాత్సర్యం: సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మథపీడితులై, పరస్పరస్నేహాన్ని వదలి, 
అనురాగంతో ఆమెమీద చూపులు నిలిపారు. 


క ఘను లయ్యిరువురు నేకా | సనభోజనయాననిలయశయనక్రియలం 
దనరెడువా రేకస్తీ । వినిహితకాము లయి రపుడు విధినియమమునన్‌. 107 


ప్రతిపదార్థం: ఘనులు= బలవంతులైన; ఆ+ఇరువురున్‌= ఆ సుందోపసుందులిద్దరూ; ఏక+ఆసన, భోజన, యాన, 
నిలయ, శయన, క్రియలన్‌= ఒకే ఆసనంచేత, భోజనంచేత, వాహనంచేత, గృహంచేత, పడకచేత, పనిచేత; తనరెడు, వారు= 
ఒప్పేవాళ్ళు; అపుడు= ఆ సమయంలో; విధి, నియమమునన్‌= దైవనిర్ల్ణయంచేత; ఏకస్త్రీ వినిహిత, కాములు+అయిరి= ఒకే 
స్రీమీద (ఉంచబడిన) కామం కలవాళ్ళు అయ్యారు. 


తాత్సర్యం: ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ, ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, 
ఒకే పడకమీద పడుకొంటూ, ఒకే పనిచేస్తూ, ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందులిద్దరూ దైవనిర్మయంవలన 
ఒకే (స్త్రీని కామించారు. 


క, ఇది నావల్లభ యిది నా । హృదయేశ్వరి యనుచు గోరి యిరువురు మదనో 
న్మదు లయి పరిగ్రహించిరి | తదీయ కమనీయ సవ్యదక్షిణకరముల్‌. 108 
ప్రతిపదార్థం: ఇది; నా, వల్లభ= ఇది నా భార్య; ఇది; నా, హృదయ+-ఈశ్వరి= ఇది నా హృదయానికి రాణి - నా భార్య; 


అనుచున్‌= అంటూ; కోరి= ఇష్టపడి; ఇరువురు= ఇద్దరూ; మదన+ఉన్మదులు+అయి= మన్మథునిచెత మిక్కిలిమదించినవాళ్ళయి; 
తదీయ, కమనీయ, సవ్య, దక్షిణ, కరముల్‌= ఆమెయొక్క చక్కని యెడమ కుడి చేతులు; పరిగ్రహించిరి=పట్టుకొన్నారు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 905 
తాత్సర్యం: వాళ్ళిద్దరు మన్మథునివలన మిక్కిలి మదించినవాళ్ళయి “ఇది నా భార్య, ఇది నా భార్య' అని ఆమె 
ఎడమకుడిచేతులను పట్టుకొన్నారు. 
విశేషం: 'సవ్య' శబ్దానికి ఎడమ, కుడి - అని రెండర్దాలూ ఉన్నాయి. పద్యంలో 'సవ్య దక్షిణ శబ్దాలు ఉన్నందున- 
'సవ్య=ఎడమ. దక్షిణ= కుడి-' అని (గ్రహించాలి. 'దక్షిణ'మంటే కుడి” అనియే అర్హం. 

వ. ఇట్లు పట్టుకొని 109 
ప్రతిపదార్థం: ఇట్లు: ఈ విధంగా; పట్టుకొని= బిగియపట్టి, గట్టిగా బంధించి. 
తాత్సర్యం: ఈ విధంగా ఆమె రెండుచేతులు పట్టుకొని. 
క. “సుందరి । మాయిద్దజలో । నిం దెవ్వరి వలతు చెప్పు మీ' వనవుడు( బూ 
ర్లేందుముఖీ వారి కను 'మీ | యం దెవ్వండు వొడిచి యొడుచు నతనిన వలతున్‌'. 110 


ప్రతిపదార్థం: సుందరి! = ఓ సుందరీ!; మా, ఇద్దణలోన్‌= మా ఇరువురిలో; ఇందున్‌= ఇచ్చట; ఎవ్వరిన్‌, వలతు(వు)= ఎవరిని 
కోరుతావో; ఈవు= నీవు; చెప్పుము; అనవుడున్‌= అని, సుందోపసుందు లడుగగా; పూర్ణ+ఇందు, ముఖి= పూర్ణచంద్రునివంటి 
ముఖం కలది; వారికిన్‌= వాళ్లతో; అనున్‌= అనింది; మీ, అందున్‌= మీలో; ఎవ్వండు= ఎవ్వడు; పొడిచి= పోరాడి; ఒడుచున్‌= 
గెలుస్తాడో; అతనిన్‌+అ= అతనినే; వలతున్‌= కోరుతాను. 


తాత్సర్యం: 'సుందరీ! మా ఇద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు' మని సుందోపసుందులడుగగా మీలో మీరు 
యుద్దం చేసి, ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను' అని తిలోత్తమ చెప్పింది. 
విశేషం: కొన్నిప్రతుల్లో ఈ పద్యం లేదు. దీని స్థానంలో ఈక్రింది వచనం ఉన్నది 'నీ వెవ్వరివలి తనిన అది రూప 


సౌందర్యంబుల మీ రొక్కరూప, కావున మి మొకళ్ళ గోరనేర, మీలో పొడిచినవాని వలతు' ననిన. (శ్రీమదాంధ్ర 
మహాభారతసంశోధితప్రతి, పు.500) 


సుందోపసుందు లొండొరులతో. బోరి చచ్చుట 
క, అనవుడు నిద్దబు( దమలో( । బొనుపడ కొండొరులతోడ భుజబలు లలుకన్‌ 
ఘనవజ్రతనులు దాశిరి | తనరంగ నటం గొండ గొండ( దాశినభంగిన్‌. 111 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని తిలోత్తమ చెప్పగా; ఇద్దణున్‌= ఇరువురున్నూ; పొనుపడక= ఉడుగక; తమలోన్‌= తమలో; 
ఒండొరులతోడన్‌= ఒకరితో ఒకరు; అలుకన్‌= కోపంతో; భుజ, బలులు= భుజబలం కలవాళ్ళు; ఘన, వజ్ర, తనులు= గొప్ప 
వ(జ్రంవంటి (అంటే వజ్రంవలె కఠినమైన) శరీరం కలవాళ్ళు; తనరంగన్‌= విజృంభించి; అటన్‌= అక్కడ; కొండ= పర్వతం; 
కొండన్‌= పర్వతాన్ని; తాంకిన, భంగిన్‌= ఎదుర్కొన్న విధంగా; తాకిరి= (ఒకరిని ఒకరు) ఎదుర్కొన్నారు. 

తాత్సర్యం: అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక భుజబలం కలవారు, వ(జ్రంవంటి శరీరం కలవాళ్ళు అయిన 
సుందోపసుందులు తమలో తాము విజృంభించి, కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


906 శ్రీమదాంధ్ర మహాభారతము 


క విపరీతమతిని సుందుండు | నుపసుందుండు€ దాతశి పొడిచి రొండొరుతోడం 

గుపితాత్ము లయి తిలోత్తమ । నెపమున దృఢముష్టిఘాతనిర్భాతములన్‌. 112 
ప్రతిపదార్థం: విపరీత, మతిని= విరుద్ధమైన బుద్దిచేత; సుందుండున్‌= సుందుడూ; ఉపసుందు(డున్‌=ఉపసుందుడూ; 
తిలోత్తమ, నెపమునన్‌= తిలోత్తమ కారణంగా; కుపిత+ఆత్ములు+అయి= కోపంతో కూడిన మనస్సు కలవాళ్ళయి; దృఢ, 


ముష్టి ఘాత, నిర్భాతములన్‌= పిడుగులవంటి గట్టి పిడికిటి పోట్లచేత; ఒండు+ఒరుతోడన్‌= ఒకరిని ఒకరు; తాంకి= 
ఎదుర్కొని; పొడిచిరి= పోరాడినారు. 


తాత్సర్యం: తిలోత్తమ కారణంగా సుందోపసుందులు వ్యతిరేకబుద్దితో కోపాత్ములై పిడుగులవంటి గట్టి పిడికిలి 
పోట్లతో ఒకరినొకరు పోరాడినారు. 


క అన్యోన్యప్రియభాషణు | లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్‌ 

మన్యుపరిప్రేరితు లై । యన్యోన్యాభిహతి. జనిరి యమపురమునకున్‌. 113 
ప్రతిపదార్థం: అన్యోన్య, ప్రియ, భాషణులు= పరస్పరం సంతోషకరాలైన మాటలు కలవాళ్ళు; అన్యోన్య, హితైషులు= 
పరస్పరం మేలుకోరేవాళ్ళు; అసురులు= రాక్షసులు; అన్యుల, పోలెన్‌= పరాయివాళ్ళవలె; మన్యు, పరిప్రేరితులు+ఐ= కోపంచేత 
మిక్కిలి (ప్రేరేపింపబడినవాళ్ళయి; అన్యోన్య+అభిహతిన్‌= ఒకరిని ఒకరు కొట్టుకొనటంచేత; యమ, పురమునకున్‌= యమ 
నగరానికి; చనిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడేవాళ్ళు, ఒకరి మేలు ఒకరు కోరేవాళ్ళు అయిన ఆ రాక్షసులు 
పరాయివాళ్ళవలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. 


విశేషం: పద్యంలోని అన్యోన్య శబ్ద పునరావృత్తి, నకార, యకార సంయోగం సుందోపసుందుల అన్యోన్యత ఎంతటిదో 
తెలియజేసేదిగా ఉన్నది. అభిహతిలో కూడా - అంటే కొట్టుకోవటంలో కూడా కనిపించే అన్యోన్యత చాలా చమత్కారమైనది. 
క, ఇంతుల నిమిత్తమున ధృతి । మంతులు బొందుదురు భేదమతి గావున మీ 

రింతయు నెటింగి యొండులు । చింతింపక సమయ మిందు సేయుండు బుద్దిన్‌. 114 


ప్రతిపదార్థం: ఇంతుల, నిమిత్తమునన్‌= స్త్రీల కారణంగా; ధృతి, మంతులున్‌= ధైర్యంకలవాళ్ళుకూడా; భేద, మతిన్‌= 
విరోధబుద్దిని; పొందుదురు= పొందుతారు; కావునన్‌= కాబట్టి; మీరు, ఇంతయున్‌= ఇది అంతా; ఎజింగి= తెలిసి; ఒండులు= 
ఇతరములు; చింతింపక= ఆలోచించక; సమయము= ఏర్పాటు; బుద్దిన్‌= మనఃపూర్వకంగా; ఇందున్‌, చేయుండు= ఇచ్చట 
చేయండి. 


తాత్సర్యం: ధైర్యవంతులు కూడా స్రీల కారణంగా విరోధం పొందుతారు. కాబట్టి దీనిని అంతా తెలిసి, ఇతర 
ఆలోచనలు చేయకుండా బుద్దిపూర్వకంగా ఒక ఏర్పాటు చేసికొనండి. 


నారదడ్రేరితులయి పాండవులు సమయము సేయుట (సం.1-204-27) 


సీ. అనిన నారదమహామునిపల్కు చేకొని । దమలో నొడంబడి విమలబుద్ది 
నేవురయందును ద్రోవది ప్రీతితో | నొక్కొక్కయింట దా నొక్కయేండు 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 907 


క్రమమున నుండను; గమలాక్షి యెవ్వరి యింట దా నుండె నయ్యింటివలనC 
బెజివారు చనకుండ; నెటు(గక చనిరేని । వలయంగం బండ్రెండునెలలు తీర్ధ 


ఆ. సేవ సేయుచును విశేషవ్రతంబులు । ధీరవృత్తి( జలుపువారుగాను 
సన్మునీంద్రునొద్ద సమయంబు సేసిరి । రాజనుతులు పాండురాజసుతులు. 115 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; నారదమహాముని; పల్కు= మాట; చేకొని= (గ్రహించి - అనగా అంగీకరించి; రాజ, 
నుతులు= రాజులచే కొనియాడబడేవాళ్ళు; పాండురాజసుతులు= పాండురాజుయొక్క కుమారులు - పాండవులు; విమల, 
బుద్దిన్‌= నిర్మలమైన మనస్సుతో; ఒడంబడి= ఒప్పుకొని; ఏవుర, అందును= పాండవులు అయిదుగురిపట్ల; [ద్రోవది= (ద్రౌపది; 
ప్రీతితోన్‌= ప్రేమతో; తాన్‌= తాను; ఒక్కొక్క, ఇంటన్‌= ఒక్కొక్క ఇంటిలో; ఒక్క, ఏండు= ఒక సంవత్సరం; క్రమమునన్‌= 
వరుసగా; ఉండన్‌= ఉండటానికి; కమల+అక్షి= పద్మాలవంటి కన్నులు కలది - (ద్రౌపది; ఎవ్వరి, ఇంటన్‌= ఎవ్వరి ఇంటిలో; 
తాన్‌= తాను; ఉండెన్‌= ఉంటుందో; ఆ+ఇంటివలనన్‌= ఆ ఇంటివైపు; పెజవారు= ఇతరులు; చనకుండన్‌= వెళ్ళకుండా; 
ఎజుగక= తెలియక; చనిరి+ఏని= వెళ్ళినట్లయితే; వెలయయణగన్‌= ఒప్పుగా; పండ్రెండు నెలలు= ఒక సంవత్సరం అంటే 
పన్నెండు మాసాలు; తీర్ణసేవ; చేయుచును= చేస్తూ; విశేష వ్రతంబులు= విశేషాలైన వ్రతాలు; ధీర, వృత్తిన్‌= ధైర్యంతో; 
చలుపువారుగాను= చేసేవాళ్ళుగా; సత్‌+ముని+ఇంద్రు, ఒద్దన్‌= నారదమహామునిఎదుట; సమయంబు= ప్రతిజ్ఞ; చేసిరి= 
చేశారు. 


తాత్సర్యం: రాజులందరి ప్రశంసలందుకొనే పాండవులు నారదమహాముని చెప్పిన మాటను (గ్రహించి, అరమరికలు 
ఆఅ య“ A ఆగ ఆవ టే 

లేని మనస్సుతో ఒప్పుకొనినారు. పాండవులైదుగురిపట్ల (ద్రౌపది (ప్రేమతో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం 

క్రమంగా ఉండటానికీ, ద్రౌపది ఉన్న ఇంటివైపు ఇతరులు వెళ్ళకుండా ఉండటానికీ, ఒకవేళ ఎవరైనా తెలియక 


వెళ్ళితే, అతడు పన్నెండునెలలు తీర్ణయా(త్రలు, విశేషవ్రతాలు చేయటానికీ అంగీకరించారు. ఆ మేరకు ఆ మహర్షి 
ఎదుట (ప్రతిజ్ఞ చేశారు. 


విశేషం: కలసిఉన్నవారి నడుమ కలహాలు కల్పించటం కలహభోజనుడైన నారదుని స్వభావం. కాని ఇక్కడ పాండవుల మధ్య 

ద్రౌపది కారణంగా ఎప్పుడూ కలహాలు ఏర్పడకుండ నారదమహర్షి ప్రయత్నించటం ఒక పెద్ద ప్రత్యేకత. నారదమహర్షి 

ప్రయత్నం పాండవుల దైవానుగ్రహానికి పరోక్షచిహ్నం. 

వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసినసమయస్థితిం దప్పక సలుపుచు 
సుఖంబుండ6 గొండొకకాలంబున కొక్కనాం డొక్కబ్రాహ్మణుండు మ్రుచ్చులచేతం దనహోమధేనువు గోల్పడి వచ్చి 
యాక్రోశించిన, నశ్రుతపూర్వం బయిన యయ్యాకోశంబు విని విస్మితుం డయి విజయుండు విపులకయిన బాధ 
దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పడ యవ్విఫ్ర రావించి 'యిది యేమి కారణం? బని యడిగిన నర్దునునకు 
విపుం డి ట్లనియె. 116 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; హిత+ఉపదేశంబు, చేసి= మేలు కలిగించే మాటలు చెప్పి; నారదుండు; అరిగినన్‌= 


వెళ్ళగా; పాండవులు, తమ, చేసిన; సమయ, స్టితిన్‌= తాము కావించిన (ప్రతిజ్ఞావిధాన్ని; తప్పక= విడువక; సలుపుచున్‌= (శ్రద్దతో 
పాటిస్తూ; సుఖంబు+ఉండన్‌= సుఖంగా ఉండగా; కొండు+ఒక, కాలంబునకున్‌= కొంత కాలానికి; ఒక్కనాండు; ఒక్క, 


908 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రాహ్మణుండు; ('ముచ్చులచేతన్‌= దొంగలచేత; తన= తన; హోమధేనువు= యాగసంబంధమైన ఆవును; కోలు+పడి= 
పోగొట్టుకొని; వచ్చి, ఆ(క్రోశించినన్‌= ఏడ్వగా; అశ్రతపూర్వంబు+అయిన= ఇదివరకు వినబడనిదైన; ఆ+ఆ(క్రోశంబు= ఆ 
ఏడుపు; విని, విజయుండు= అర్జునుడు; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవాడై; విప్రులకున్‌+అయిన= (బ్రాహ్మణులకు 
కలిగిన; బాధ; తీరక; ఉపేక్షించుట= ఊరకుండుట; పాతకంబు= పాపము అని; అప్పుడు+అ= అప్పటికప్పుడే; ఆ+విప్రున్‌= 
ఆ బ్రాహ్మణుని; రావించి= రప్పించి; ఇది, ఏమి, కారణంబు అని = ఈ దుఃఖం ఏ కారణంగా అని; అడిగినన్‌= అడుగగా; 
అర్జునునకున్‌= అర్జునునికి; విప్రండు= (బ్రాహ్మణుండు; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: ఈ విధంగా హితోపదేశం చేసి నారదుడు వెళ్ళగా, పాండవులు తమప్రతిజ్ఞను తప్పక పాలిస్తూ 
సుఖంగా ఉన్నారు. కొంతకాలంతర్యాత ఒకనాడు ఒక (బ్రాహ్మణుడు తన హోమధేనువును దొంగలచే పోగొట్టుకొని 
వచ్చి ఏడ్వగా, అర్జునుడు పూర్వం ఎప్పుడూ వినని ఆ ఏడ్పు విని, (బ్రాహ్మణులకు ఏర్పడిన బాధ తీర్చకపోతే పాపం 
వస్తుం దని ఆ బ్రాహ్మణుని దుఃఖకారణాన్ని అడుగగా, అతడు ఇట్టా అన్నాడు. 
విశేషం: అ(శ్రుతపూర్వంబయిన అనే దానికి కొన్ని ప్రతులలో “శ్రుత పూర్వం బయిని అనే పాఠాంతరంకూడా ఉన్నది. 
అపుడు ముందు విన్నట్టిదైన' అని అర్థం. 
క యమతనయు ధర్మరాజ్యము | తమరాజ్యమ యని మహాముదంబున విప్రో 

త్తము లున్నచోటనే బ । న్నమువడి కోల్పడితి గోధనము మ్రుచ్చులచేన్‌. 117 
ప్రతిపదార్థం: యమతనయు= ధర్మరాజుయొక్క; ధర్మరాజ్యము= ధర్మసా(మ్రాజ్యం; తమ, రాజ్యము= తమ రాజ్యమే అని; 
మహా, ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; విప్ర+ఉత్తములు= (బ్రాహ్మణశ్రేష్ణులు; ఉన్నచోటనే; బన్నము+పడి= ఆపదపొంది; 
యుచ్చులచేన్‌= దొంగలచేత; గోధనము; కోల్పడితిన్‌= కోల్పోయాను. 
తాత్పర్యం: ధర్మజుని ధర్మసామాజ్యం తమరాజ్యమే అని బ్రాహ్మణోత్తములు మహానందంతో ఉన్నచోటనే 
ఆపదనాంది, దొంగలచేత గోధనాన్ని నేను కోల్పోయాను. 


విశేషం: పూర్వం ధనమంటే గోధనమే. గోవులు ఎక్కువగా ఉండటం ఆనాటి గృహస్థులకు ఉత్తమధనం. 


సీ, “వదలక మ్రుచ్చుల వధియించి నాహోమ । ధేనువు గ్రమ్మట( దెచ్చియిమ్ము 
జననుత! దానివత్సంబు నిన్నటం(గోలె । నుడుగక యటిచుచునున్నయదియ; 
పలుకుల కెడ లేదు; బాణాసనము గొని | చనుదెమ్ము నాతోడం జుట్టి ననిన 
ద్రౌపదీసహితు( డై ధర్మరాజాయుధా । గారంబునం దున్న గార్ముకంబు( 


ఆ. బుచ్చికొనంగం దనకుంబోలమి యెటి(గియు । విపునార్తరవము విన(గ నోప 
కర్ణునుండు నిజిశరాసనగ్రహణార్థ । మాయుధాలయమున కరిగె నపుడు. 118 


ప్రతిపదార్థం: జననుత!= ప్రజలచే కీర్తింపబడేవాడా! ఓ అర్షునా!; వదలక= విడిచిపెట్టక; (ముచ్చులన్‌= దొంగలను; 
వధియించి= చంపి; నా, హోమధేనువున్‌= నా హోమధేనువును; క్రమ్మణన్‌= మరల; తెచ్చిఇమ్ము; దాని, వత్సంబు= దానిదూడ; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 909 


నిన్నటన్‌+కోలెన్‌= నిన్నటినుండి; ఉడుగక= ఆపక; అజచుచున్‌+ఉన్న, అది+అ= అరుస్తూనే ఉన్నది; పలుకులకున్‌= మాటలకు; 
ఎడలేదు= అవకాశం లేదు; చట్టన్‌= శీఘ్రమే; బాణ+ఆసనము= ధనుస్సు; కొని= తీసికొని; నాతోడన్‌= నాతోకూడ; చను 
దెమ్ము= రమ్ము; అనినన్‌= అని చెప్పగా; ధర్మరాజు, ద్రౌపదీసహితుండు+ఐ= (ద్రౌపదీదేవితో కూడినవాడై; ఆయుధ+ అగారము+ 
అందున్‌= ఆయుధాలున్న ఇంటిలో; ఉన్నన్‌= ఉండగా; కార్ముకంబు= ధనుస్సు; పుచ్చుకొనంగన్‌= తీసికొనటం; తనకున్‌= 
తనకు; పోలమి= సరికాకుండటం; ఎజటిం౧యు= తెలిసికూడా; అర్జునుండు= అర్జునుడు; విప్ర+ఆర్తరవము= (బ్రాహ్మణుడియొక్క 
ఏడ్పు; వినంగన్‌+ఓపక= వినలేక; నిజ= తనయొక్క; శర+ఆసన, (గహణ+అర్థము= ధనుస్సు తీసికొనటంకొరకు; 
ఆయుధ+ఆలయమునకున్‌= ఆయుధాలున్న ఇంటికి; అపుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'జనులచే కీర్తింపబడే ఓ అర్జునా! దొంగలను వదలక బంధించి, నా హోమధేనువును మళ్ళీ తెచ్చి నాకు 
ఇమ్ము. దానిదూడ నిన్నటినుండి అట్లాగే అరుస్తూ ఉన్నది. మాటలకు వ్యవధి లేదు. వెంటనే ధనుస్సు తీసికొని 
నావెంట రమ్ము” అని ఆ (బ్రాహ్మణుడు అనగా ధర్మరాజు (ద్రౌపదితో కూడి ఆయుధాల ఇంట్లో ఉన్నాడనీ, అక్కడికి 
వెళ్ళి ధనుస్సు తీసికొనటం తప్పనీ తెలిసికూడా, అర్జునుడు విపునిఏడ్సు వినలేక తనధనుస్సు తీసికొనటానికి 
ఆయుధాలున్న ఆ ఇంటికి అప్పుడు వెళ్ళాడు. 


క, 'ధరణీసురవరులకుం గడు, సెరగై నెడ నెజిగి యెడయు( జేయుదురె మహా 
పురుషు' లని నరు(డు విలుగొని । యరిగెను మ్రుచ్చులపెబుంద నవ్విప్రుపనిన్‌. 119 


ప్రతిపదార్థం: మహాపురుషులు= దైవాంశగల గొప్పవాళ్ళు; ధరణీ, సుర, వరులకున్‌= (బ్రాహ్మణోత్తములకు; కడున్‌= మిక్కిలి; 
సెరగు+ఐన= ఆపద కలిగిన; ఎడన్‌= చోటును; సమయాన్ని; ఎటింగి= తెలిసి; ఎడయున్‌+చేయుదురె= తొలగుతారా - అంటే 
ముఖం తప్పించి వెళ్తారా; అని; నరుండు= అర్జునుడు; విలు= విల్లు; కొని= తీసికొని; ఆ+విపు, పనిన్‌= ఆ బ్రాహ్మణునియొక్క 
పనిమీద; ముచ్చుల; పిజుందన్‌= దొంగలవెంబడించి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'బ్రాహ్మణోత్తములకు ఆపద ఏర్పడిన సంగతి తెలిసి మహాపురుషులు మొహం తప్పించి వెళ్తారా? అని 
అర్జునుడు ధనుస్సు తీసికొని, ఆ విప్రునిపనిమీద దొంగలవెంట పడ్డాడు. 


విశేషం: ఉత్తమక్షత్రియులకు తమకు సంబంధించిన ధర్మంకంటె సంఘానికి సంబంధించిన ధర్మం అవశ్య కర్తవ్యం. 
ఒక్కొకసారి వ్యక్తి (స్వీయ) ధర్మానికి ఆపదవాటిల్లినా సామాజికధర్మాన్ని మాత్రం తప్పకుండ నిర్వర్తించాలి. పాండవులు 
చేసికొన్న నియమాన్ని అనుసరించి (ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటుందో ఆ యింటికి మిగిలినవాళ్ళు వెళ్ళకూడదు. ఇది 
జరిగినప్పుడు (ద్రౌపది ధర్మరాజు వద్ద ఉన్నది. అతడు ఆమెతో కలిసి ఆయుధాగారంలో ఉన్నాడు. అది ధర్మజు ఇల్లు కాదు. 
ఆయుధాగారం పాండవులందరు ఉపయోగించతగినదే. అందువలన, అర్జునుడు ద్రౌపది ఉన్న ఆ చోటికి పోవటం అధర్మం 
అనటానికీ వీలు లేదు. కాని, (ద్రౌపది ధర్మజునితో కలిసి ఉన్న ఏ ఇంటిలోనైనా ప్రవేశించకూడదనే నియమాన్ని వ్యాఖ్యానించుకొంటే 
అది తప్పు అవుతుంది. అయితే, ఈ ధర్మాధర్మవిచారం చేయడానికీ, ధర్మరాజుకుముందుగా తెలియపరచి, [ద్రౌపదితోకూడా 
అతడు అవతలికి పోయినతర్వాత ఆయుధాగారంలోని విల్లును తీసికొనిపోవటానికీ వ్యవధానం లేదు. ధర్మనిర్వహణలో తనకు 
కలిగే కష్టంకంటె సమాజానికి కలిగే నష్టాన్ని పరిగణించి ప్రవర్తించే ధర్మవీరుడు-అర్షునుడు. అట్లా (ప్రవర్తించటం ఉత్తమవీరలక్షణం. 


వ. ఇట్లరిగి యర్జునుం డతివీరు లయిన చోరుల వధియించి, బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మటి వచ్చి ధర్మజునకు 
మొక్కి 'లోకంబులమర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాదాభంగం బయ్యె నను నింతకంటె 


910 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశమాసికవ్రతంబు సలుపవలయు' నని పోవ సమకట్టి యున్న 
నర్జునునకు యుధిష్టిరుం డి ట్లనియె. 120 


ప్రతిపదార్థం: ఇట్టు+అరిగి= ఈవిధంగా వెళ్ళి; అర్జునుండు; అతి, ఏరులు+అయిన= గొప్ప వీరులైన; చోరులన్‌= దొంగలను; 
వధియించి= చంపి; బ్రాహ్మణునకున్‌= ఆ పిఫ్రునికి; గోధనంబున్‌= గోరూపధనాన్ని; ఇచ్చి= తెచ్చిఇచ్చి; (క్రమ్మజి= తిరిగి; 
వచ్చి= ఇంటికివచ్చి; ధర్మజునకున్‌= ధర్మరాజునకు; (మొక్కి= నమస్కరించి; లోకంబుల, మర్యాదలు= లోక నియమాలు; 
విచారించి= ఆలోచించి; రక్షించుచున్‌+ఉన్న= కాపాడుతూ ఉండే; మనయందున్‌= మనలో; మర్యాదా, భంగంబు= నియమభంగం; 
అయ్యెన్‌= అయింది; ఇంతకంటెన్‌= ఇంతకన్న; దుర్‌+యశంబు= అపకీర్తి ఒండు= మరొకటి; ఎద్దియున్‌, లేదు = ఏదీ లేదు; 
కావునన్‌= కాబట్టి; నాకున్‌= నేను; ద్యాదశమాసికవ్రతంబు= పండ్రెండు నెలల (వ్రతం; సలుపవలయున్‌= చేయాలి; అని= అని 
చెప్పి; పోవన్‌= పోవటానికి; సమకట్టి= పూని; ఉన్నన్‌= ఉండగా; అర్జ్హునునకున్‌= అర్జునునికి; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈవిధంగా వెళ్ళి అర్జునుడు అతివీరులైన ఆ దొంగలను చంపి, బ్రాహ్మణునికి గోధనాన్ని ఇచ్చి, తిరిగి 
వచ్చి, ధర్మజునికి మొక్కి - 'లోకనియమాలను విచారించి రక్షిస్తున్న మనలోనే నియమభంగం జరిగిందన్న అపకీర్తికి 
మించింది మరొకటి లేదు. అందువలన నేను ద్వాదశమాసిక(వ్రతాన్ని చేయాలి” అని వెళ్ళడానికి సిద్దంకాగా, అతనితో 
ధర్మరాజు ఇట్లా అన్నాడు. 
ఆ. క్రూరకరులయ్యుగో బ్రాహ్మణుల కగు । బాధ లుడుచుజనుల బాపచయము 

లెట్టియెడల( బొంద వింద్రనందన! నీకు । సమయభంగభీతి( జనంగ నేల? 121 


ప్రతిపదార్థం: ఇంద్రనందన= ఇంద్రుని కుమారుడవైన ఓ అర్జునా! (క్రూర, కర్ములు+అయ్యున్‌= పాపపు పనులు చేసిన 
వారైనా; గో, బ్రాహ్మాణులకున్‌+అగు= ఆవులకు, బ్రాహ్మణులకు కలిగే, బాధలు; ఉడుచు= పోగొట్టే; జనులన్‌= ప్రజల్ని; పాప, 
చయములు= పాపాల సమూహాలు; ఎట్టి, ఎడలన్‌= ఎటువంటి చోట్లలో గూడా; పొందవు= చేరవు; నీకున్‌; సమయ, భంగ, 
భీతిన్‌= నియమం చెడింది అనే భయంతో; చనంగన్‌= వెళ్ళటం; ఏల= ఎందుకు? 


తాత్పర్యం: అర్జునా! ఎంత దుర్మార్గులైనా ఆవులకు, (బ్రాహ్మణులకు కలిగిన బాధలను తొలగించే జనులను పాపాలు 
ఎటువంటి చోట్ల కూడా పొందవు. అట్లాంటప్పుడు నీవు నియమభంగం అయిందన్న భయంతో పోవటం ఎందుకు? 


విశేషం: రెండుధర్మాలకు సంఘర్షణ ఏర్పడినప్పుడు ధర్మసూక్ష్మాన్ని అనుసరించటం లోకధర్మం. (ద్రౌపది ధర్మజునితో కూడి 
ఏ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లోకి మిగిలిన పాండవులు వెళ్ళకూడదని నియమం. ఆ నియమం తప్పినట్టు అర్జునుడు భావించి, 
'ప్రాయళ్చిత్తాన్ని చేసికొనటానికి అన్నను అనుమతి కోరాడు. ధర్మజుడు (బ్రాహ్మణబాధను తొలగించే సందర్భంలో ఎటువంటిచోట్ల 
కూడా పాపాలు పొందవనే ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించాడు. అది అపద్దర్మమౌతుందనీ, (ప్రజలు దానిని నిందించే అవకాశం 
ఉంటుందనీ అర్జునుడు భావించాడు. 


వ. “మణి యట్లుంగాక తస్మరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడు; 
దస్మరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాండవు; నీకు సమయోల్లంఘనప్రాయశ్షిత్తంబు సేయ నేల? యనిన 
నర్జునుం డి ట్లనియె. 122 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 911 


ప్రతిపదార్థం: మటి= ఇంకా; అట్టున్‌+కాక= ఆ విధంగానూకాక; తస్కర, వధ+ఉపేక్షలన్‌= దొంగలను చంపటంవలన, 
వదలివేయటం వలన; అశ్వమేధ, (భ్రూణ, హత్యల, ఫలంబు= అశ్వమేధయాగం చేయటంవలన, పసిబిడ్డను చంపటంవలన 
కలిగేఫలం; అగును+అని= అవుతుంది అని; వేదంబుల, అందున్‌= వేదాలలో; వినన్‌+పడున్‌= వినపడుతూంది; తస్కరులన్‌= 
దొంగలను; వధియించి= చంపి; (బ్రాహ్మణ, హితంబు= (బ్రాహ్మణునికి మేలు; చేసినవాడవు= చేసినావు; నీవు= నీవు; 
సమయ+జఉల్లంఘన, (ప్రాయళ్సిత్తంబు= నియమాన్ని తప్పి నడచుకొన్న పాపాన్ని పోగొట్టుకోవటానికి చేసే పని; చేయన్‌+ఏల= 
చేయటం ఎందుకు; అనినన్‌= అని అనగా; అర్జునుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: “అంతేకాక దొంగలను చంపటంవలన అశ్యమేధం చేసినంత పుణ్యఫలం, వాళ్ళను వదలివేస్తే (కడుపులో) 
పసిబిడ్డను చంపినంత పాపఫలం కలుగుతుందని వేదాలవలన వింటున్నాం. దొంగలను చంపి (బ్రాహ్మణుడికి మెలు 
చేసిన నీవు నియమం తప్పి నడచుకొన్నందుకు చేసికొనే ప్రాయళ్ళిత్తాన్ని చేసికొనటం ఎందుకు?’ అని ధర్మజుడు 
అనగా అర్జునుడు ధర్మజునితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: క్రమాలంకారం. ఒకవేళ అర్జునుడు చేసింది పాపమని [గ్రహించి దానికి ('ప్రాయళ్ళిత్తం చేసికొనటానికే 
ద్వాదశమాసవ్రతం పాటించినట్లయితే తస్కరవధవలన అశ్వమేధయాగం చేసిన పుణ్యం వస్తుందనీ, ఆ పుణ్యప్రభావంవలన 
పాపప్రాయళ్చిత్తం అవసరంలేదనీ ధర్మజుడి ప్రతిపాదన. పుణ్యప్రాప్తి పాపప్రాయళ్చిత్తానికి ప్రత్యామ్నాయం కాదని అర్జునుడి 
అభిప్రాయం. 
క. భూజనపరివాదం బ । వ్యాజంబున( బరిహరింపవలయును మనకున్‌ 

వ్యాజమున ధర్మలోపం । బాజిజయా! పరిహరింతురయ్య మహాత్ముల్‌. 123 
ప్రతిపదార్థం: ఆజి, జయా = యుద్దంలో జయించేవాడా! ఓ ధర్మరాజా!; అవ్యాజంబునన్‌= కారణం లేకపోయినా; భూజన; 
పరివాదంబు= భూమిలోని 'ప్రజలవలన కలిగేనిందను; మనకున్‌= మనకు; పరిహరింపవలయును= తొలగించాల్సిజంది; 


మహాత్ములు= మహనీయులు; వ్యాజమునన్‌= సాకుతో; ధర్మ, లోపంబున్‌= ధర్మం తప్పటాన్ని; పరిహరింతురు+అయ్య= 
త్రోసి పుచ్చుతారా! 

తాత్సర్యం: యుద్దంలో జయించే ఓ ధర్మరాజా! అకారణంగా భూజనులవలన కలిగిన నిందనైనా మనం 
తొలగించాలి. అటువంటప్పుడు ఏదో సాకు పెట్టి మహాత్ములైనవాళ్ళు ధర్మం తప్పటాన్ని (త్రోసిపుచ్చుతారా? 


విశేషం: నన్నయ రుచిరార్థసూక్తి అనదగిన సుభాషితం. ఏ కారణం లేకుండానే రాజులకు ఒక్కొక్కసారి నిందలు వస్తూ 
ఉంటాయి. కారణం లేదుకదా అని దానిని నిర్లక్ష్యం చేయకుండా ఆ నిందను తొలగించుకొనటానికి ప్రయత్నించటం 
రాజధర్మం. మరి ఇక్కడ “ఏదో ఒక సాకు చెప్పి నియమాన్ని పాటించామని పాండవులు సమర్థించుకొన్నారు' అని సహే 
తుకంగా ప్రజలు విమర్శించటానికి పాలకులు అవకాశం కలిగించటం సమర్థనీయం కాదని అర్జునుడు పేర్కొని, నిర్మల ధర్మ 
కర్మ దీక్షాపరతం(త్రుడనిపించుకొన్నాడు. ధర్మజుడు అతనిమాటను కాదనలేకపోయాడు. 


సమయభంగకారణమున నర్జునుండు తీర్ణయాత్రకుం జనుట (సం.1-206-12) 
వ. కావున వ్రతదానంబు నా కనుగ్రహింప వలయు” నని మొక్కి యర్జునుం డగ్రజు వీడ్కొని గురుజనానుమతుం డై 
యఖిలవేదవేదాంగపారగు లైన బ్రాహ్మణులు ననేకశాస్త్రవిదు లయి వివిధకథాకథనదక్షు లయిన పారాణికులును 
దనకు సహాయులుగా నరిగి సకలతీర్ధసేవచేయుచు నయ్యెతీర్థంబులందు. 124 


912 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కావున వ్రతదానంబు= కాబట్టి ద్యాదశమాసికవ్రతం అనే దానాన్ని; నాకున్‌; అను[గ్రహింపవలయును= ఇవ్వాలి; 
అని= అని చెప్పి; (యొక్కి; అర్జ్హునుండు= అర్జునుడు; అ(గ్రజున్‌, వీడ్కొని= అన్నదగ్గర సెలవు తీసికొని; గురుజన+ 
అనుమతుండు+ఐ= పెద్దలచే అనుమతించబడినవాడై; అఖిల వేద, వేద+అంగ, పారగులు+ఐన= అన్ని వేదాలను, వేదాంగాలను, 
తుదముట్ట చదివిన; (బ్రాహ్మణులున్‌= విప్రులూ; అనేక, శాస్త్ర, విదులు+అయి= పెక్కుశాస్తాలు తెలిసినవాళ్ళయి; వివిధ, -కథా, 
కథన, దక్షులు+అయిన= అనేక విధాలైన కథలను చెప్పటంలో సమర్ధులైన పౌరాణికులును; తనకున్‌= తనకు; సహాయులుకాన్‌= 
తోడైనవాళ్ళుగా; అరిగి= పోయి; సకలతీర్ణసేవ చేయుచున్‌= అన్నితీర్ణాలు సేవిస్తూ; అయ్యెతీర్ధముల, అందున్‌= ఆయా 
తీర్చాలలో. 


తాత్సర్యం: “అందుచేత నాకు ద్యాదశమాసికవ్రతదానాన్ని అను[గ్రహించండి అని నమస్కరించి అర్జునుడు అన్నదగ్గర 
సెలవుతీసికొని, పెద్దలందరి అనుమతి పొంది, అన్నివేదాలు, వేదాంగాలు తుదముట్ట చదివిన (బ్రాహ్మణులూ, 
పెక్కుశాస్తాలూ తెలిసి అనేక విధాలైనకథలు చెప్పటంలో సమర్ధులైన పౌరాణికులూ తనకు తోడై రాగా ఆ 
యాతీర్ణాలు సేవిస్తూ, 
ఆ. ధరణిసురుల గురుల బరమయోగుల మహా । భాగు లయిన యట్టి భాగవతుల 

రాజవంశవరుండు పూజించుచును వారి । వలన. బుణ్యకథలు వెలయ వినుచు. 125 
ప్రతిపదార్థం: రాజవంశవరుండు= చంద్రవంశశ్రేష్టుడైన అర్జునుడు; ధరణిసురులన్‌= బ్రాహ్మణులను; గురులన్‌= పెద్దలను; 
పరమయోగులన్‌= గొప్పయోగులను; మహాభాగులు+అయిన+అట్టి= నిర్మలమనస్సు గల ప్రసిద్దులైనట్టి; భాగవతులన్‌= 
పుణ్యాత్ములను; పూజించుచును= పూజిస్తూ; వారివలనన్‌= వాళ్లవల్ల; పుణ్యకథలు= పుణ్యకథలను; వెలయన్‌= ఒప్తుగ; 
వినుచున్‌= వింటూ. 
తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్ణుడైన అర్హునుడు (బ్రాహ్మణులను, పెద్దలను, పరమయోగులను, గొప్ప పుణ్యాత్ములను 
పూబిస్తూ, వారివలన పుణ్యకథలు వింటూ. 
క గంగాధర పింగజటా | సంగమ మంగళ విశాల చటుల తరంగన్‌ 

గంగానది సేవించెను । గంగాద్వారమున విగతకల్మషు( డగుచున్‌. 126 


ప్రతిపదార్థం: గంగాధర, పింగ, జటా, సంగమ, మంగళ, విశాల, చటుల, తరంగన్‌= శివునియొక్క గోరోచనపువర్లంగల 
జటలతో కలియటంచేత మంగళకరాలై, విశాలాలై చలించే అలలు కలదానిని; గంగానదిన్‌; గంగా, ద్వారమునన్‌= గంగానదియొక్క 
ద్వార (ప్రదేశంలో; విగత, కల్మషుండు+అగుచున్‌= తొలగిన పాపాలు కలవాడవుతూ; సేవించెన్‌= సేవించాడు. 


తాత్సర్యం: శివునిగోరోచనపురంగు జటలతో కలవటంవలన మంగళకరాలై, విశాలాలై, చలించేఅలలుగల గంగానదిని, 
గంగాద్వారంలో అర్జునుడు తనపాపాలు తొలగిపోయేటట్టు సేవించాడు. 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. గంగాతరంగనాదసౌందర్యాన్ని బిందుపూర్వక గకారంతో ధ్వనింపచేయటం అక్షరరమ్యత. 


వ. అందు నిత్యంబును గంగాస్నానంబు సేసి తత్తీరంబున హోమంబు సేయుచు వాసవసుతుండు మహీసురవర 
సహితుం డయి కొన్ని దివసంబులు వసియించి, యొక్కనాండు ప్రభాతంబ విధిపూర్వకంబునం గృతాభిషేకుం డయి 
దేవర్షి పితృతర్పణంబులు సేసి. 127 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఓ ధర్మనందన!= ఓ ధర్మరాజా]; ఈ ధరణీ విభుండు= ఈ రాజు (దుర్యోధనుడు); ఆహవ= యుద్దంలో; 
సం+పరిత్యక్త= పూర్తిగా వదలివేసిన; తను(డు= శరీరం కలవాడు (కనుక); దేవతా సంభావ్యు(డు+ఐ= దేవతలచేత గౌరవించబడుతూ; 
వెలింగెడున్‌= ప్రకాశిస్తున్నాడు; పుణ్యకర్ములు+ఎల్లనున్‌= ధర్మకర్ములందరూ; ఇతనిన్‌= ఇతడిని; కడున్‌= మిక్కిలి; గారవింతురు= 
గౌరవిస్తారు; ఇతండు= ఇతడు; మహీశులన్‌= రాజులను; ఉత్‌+జ్వల= మిక్కిలి (ప్రకాశించే; క్షత్ర= రాజ; ధర్మంబునన్‌+కాదె= 
ధర్మంతోనే కదా!; (త్రుంచెన్‌= చంపాడు; అది= అట్టా చంపటం; పాపము+ఏల+అగున్‌?= పాపం ఎందుకు అవుతుంది?; 
అనఘ= పుణ్యాత్మా!; పాంచాలి= (ద్రౌపది; ఈతనిచేతన్‌= ఇతడిచేతిలో; పడుటయున్‌= అవమానపడటం; తక్కున్‌+కలుగు= 
మొదలైన; ఎగ్గులునున్‌= దోషాలను; ఇంకన్‌= ఇక; ఇచ్చటన్‌= ఇక్కడ; తల(పన్‌= తలచటం; ఏల?= ఎందుకు?; ఇచొటు= ఈ 
చోటు; పుణ్యలోకము= పుణ్యాదులచేత పొందదగిన లోకం (ఇక్కడ); మదిన్‌= మనసులో; ఈసున్‌= ఈర్భ్యా; రోషము= కోపం; 
అను= అనేటటువంటి; మనో వికృతులు= మనోవికారాలు; తగునయ్య!= యుక్తమా!; వానిన్‌= ఆ వికారాలను; విడిచి= వదలి; 


లోక వినుత!= లోకంచేత స్తుతించబడిన ఓ ధర్మరాజా!; సమతన్‌= సమత్యాన్ని; ఒందుము= పొందుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఈ రాజు యుద్దంలో వదలివేసిన శరీరం కలవాడు. కనుక దేవతలచేత గౌరవించబడుతూ 
ప్రకాశిస్తున్నాడు. ధర్మ కర్ములందరూ ఇతడిని చాలా గౌరవిస్తారు. ఇతడు రాజులను తన క్షాత్రధర్మంతోనే కదా 
యుద్దంలో చంపాడు. అట్టా చంపటం పాపం ఎట్టా అవుతుంది? పుణ్యాత్మా! ఇతడిచేత (ద్రౌపది అవమానపడటం 
మొదలైన పాపాలను ఇంకా తలచుకొనటం ఎందుకు? ఇది పుణ్యలోకం. ఇక్కడ నీ మనసులో ఈర్ష్య, కోపం మొదలైన 
మనోవికారాలు ఉండవచ్చా? ఆ వికారాలను వదలి నీవు సమత్యాన్ని పొందుము. 


విశేషం: ద్వా విమౌ పురుషా లోకే సూర్యమండలభేదినా, 

పరివ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖే హతః. 

అని ప్రమాణం. సూర్యమండలాన్ని భేదించుకొని ఊర్హ్యృలోకాలకు (ప్రవేశించే అర్హత ఇద్దరికున్నది. ఒకరు 
యోగమార్లంలో దేహాన్ని వదిలే సన్న్యాసి. మరొకరు యుద్దంలో శత్రువులకు వీపు చూపకుండా పోరాడి మరణించినవాడు. 
దుర్యోధనుడు 'సం' పరిత్యక్త తనుడు - అంటే అర్థం ఇదే. చివరికి తాను ఒకడే మిగిలినా ఓడిపోయి దాసోహమనలేదు. 
ఒంటరిగాపోరి దేహాన్ని గదాఘాతానికి గురై వదిలివేసినవాడు. అందుచేత అతడు స్వర్గభోగార్డు డయ్యాడు. 


'సమత్వం యోగ ఉచ్యతే” అని గీతాకారుడి నిర్వచనం. నారద మహర్షి ఇక్కడ సిద్ది - అసిద్ది, గౌరవం - 
అవమానం; సుఖం - దుఃఖం ఇత్యాది ద్వంద్వభావాలను అతి(క్రమించటమే యోగమని ప్రబోధిస్తున్నాడు. 


'వినుత చరిత్రుడు' - ధర్మరాజు, అందుకే స్వర్గలోకానికి నిజదేహంతో రాగలిగాడు. కాని ఆ మానుష 
తనువునకు అంటుకొన్న భావాలే ఈర్చ్యాదులు. వాటిని తొలగించుకొమ్మని నారదుడి హితవు. 


వ. అని వెండియు. 8 
తాత్సర్యం: అని ఇంకా మరి (ఇట్టా అన్నాడు.) (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “'జూదమున( గయ్యమున నీ । కే దురితంబులు నితాంత హృదయ క్లేశా 
పాదకములు వాటిల్లె న । నాద్భతములు సేయు వాని నన్నిటి ననఘా!' 9 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 735 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; జూదమునన్‌= జూదంలో; కయ్యమునన్‌= యుద్దంలో; నీకున్‌+ఏదురితంబులు= నీకు ఏ 
పాపకృత్యాలు; నితాంత= అత్యంత; హృదయ క్లేశ+ఆపాదకములు= హృదయానికి దుఃఖాన్ని కలిగించేవి; పాటిల్లెన్‌= సంభవించాయో; 
వానిన్‌= వాటిని; అన్నిటిన్‌= అన్నిటినీ; అనాదృతములు+చేయుము= లెక్కచేయకుము (నిరాదరణ చేయుము). 


తాత్పర్యం: పుణ్యాత్ముడవైన ధర్మరాజా! జూదంలో, యుద్దంలో నీకు ఏ పాపకృత్యాలు హృదయానికి అత్యంత 
క్రేశాన్ని కలిగించాయో వాటిని ఇప్పుడు మరలా పరిగణించవద్దు; అన్నింటిని మరచిపొమ్ము.” 


చ. అన విని యమ్మునీంద్రునకు నవ్విభుC డిట్లను( 'బాపశాలి స 

జ్ఞన సతతాపకారి కులసంక్షయ కారణరోషభాగి యి 

మ్మనుజవరాధముం డిత( డమర్తు ,ల కెల్లను మాననీయు. డై 

మనునటె పుణ్యలోకమున? మాటలు వేయును నేల సంయమీ! 10 
ప్రతిపదార్థం: అనన్‌+విని= అని నారదుడు చెప్పగా విని; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడితో; ఆ+విభుండు= ఆ 
ధర్మరాజు; ఇట్టు+అనున్‌= ఇట్లా చెప్పాడు; సంయమీ!= బుషీ!; పాపశాలి= పాపాత్ముడు (పరమపాపి); సత్‌+జన= మంచివారికి; 
సతత= నిరంతరం; అపకారి= అపకారంచేసినవాడు; కులసంక్షయ= వంశం నశించటానికి; కారణ= కారణమైన; రోషభాగి= 
కోపశీలి (ముక్కోపి); ఈ+మనుజవర+అధముండు= ఈ రాజాధముడు; ఇత(డు= ఇట్టాంటి దుర్యోధనుడు; 
అమర్యులకున్‌+ఎల్లను= దేవతలందరికీ; మాననీయు(డు+ఐ= గౌరవాస్పదుడై; పుణ్యలోకమునన్‌= ఈ స్వర్గంలో; మనునటె?= 
ఉండటమా?; మాటలు వేయునున్‌+ఏల?= ఎక్కువగా చెప్పట మెందుకు? 
తాత్సర్యం: అని నారదుడు చెప్పగా విని అతడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు. “ఓ మునీ! పరమపాపి, మంచివారికి 
నిరంతరం అపకారం చేసినవాడు, వంశం నాశనం కావటానికి కారణమైన కోపశీలి ఈ రాజాధముడు. ఇట్లాంటి 
దుర్యోధనుడు దేవతలకు పూజనీయుడై స్వర్గంలో ఉండటమా! ఎక్కువగా చెప్పట మెందుకు? 


తే. అతని నట్లుందనిమ్ము నా యనుజతనుజ । మిత్ర జనముల. బాంచాలపు త్తి నాక 
వశ్యమును నభివీక్షింప వలయు జూప(। బనుపు వారల యున్నెడ భవ్యచరిత!' 11 


ప్రతిపదార్థం: భవ్యచరిత!= పుణ్యచరిత్రగల నారదమహార్షీ!; అతనిన్‌+అట్టు+ఉండన్‌+ఇముు= అతనిని అట్లా ఉండనిమ్ము; 
నా+అనుజ= నా తమ్ములను; తనుజ= కుమారులను; మిత్రజనములన్‌= మిత్రులను; పాంచాల పుత్రిన్‌= (ద్రౌపదిని; నాకున్‌= 
నేను; అవశ్యమును= తప్పకుండా; అభివీక్షింపవలయున్‌= కనులారా చూడాలి; చూపన్‌= నాకు చూపటానికి; వారల+ఉన్నఎడ= 


వారున్నచోటికి; పనుపు= నన్ను పంపించుము. 


తాత్పర్యం: పుణ్యచరిత్రగల నారదమహర్షీ! అతడు అట్లా సుఖిస్తూ ఉండనీ నా కేమి? నా తమ్ములను, కుమారులను, 
మిత్రులను, ద్రౌపదిని నేను తప్పకుండా కనులారా చూడాలి. అందుచేత నన్ను వా రున్నచోటికి పంపించుము.' 


వ. అని మటియుం గలుగు మునీంద్రుల( గలయం గనుంగొని. 12 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి!; మజియున్‌+కలుగు= ఇంకా అక్కడున్న; ముని+ఇంద్రులన్‌= మునిశ్రేష్ణులను; కలయన్‌= 
అందరినీ బాగా; కనుంగొని= చూచి. 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని చెప్పి ఇంకా అక్కడున్న మునిశ్రేషులందరినీ బాగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


ధర్మజుండు దేవమునులను గర్గాది స్వజనుల జూప వేడుకొనుట (సం.18-3-6) 


(ఈక 


“సంగ్రామ మృతులైన సకలబంధులకు( ది। లోదకం బే నిచ్చుచుండ వచ్చి 
కుంతి కర్టు౦డు తన కొడు కని చెప్పి నా । కతని జన్మము తెజం గంతవట్టు 
విదితంబుగా. జేసి నది మొదలుగ నమ్మ । హావీరు( దల(చిన యప్పు డెల్ల 
నుల్లంబు సంతాప మొందు( దదీయపా । దంబు లద్దేవి పాదంబులట్ల 


ఆ యని సభక్తికముగ నర్హితంబులు సేయం । గానకునికి నేను గరము వగతు; 
నతడు నేము నైన నమరేంద్రుండును మమ్ము జెనయునే త్రిలోకసేవ్యులార! 13 


ప్రతిపదార్థం: త్రిలోక సేవ్యులార!= (త్రిలోకాలలోనూ సేవించదగినవారైన బుషులారా!; సంగ్రామ మృతులు+ఐన= యుద్దంలో 
చనిపోయిన; సకలబంధులకున్‌= బంధువులందరికీ; ఏను= నేను; తిల+ఉదకంబు+ఇచ్చుచుండన్‌= తిలోదకమిస్తుండగా; వచ్చి= 
అక్కడికి వచ్చి; కుంతి= మా తల్లి కుంతీదేవి; కర్షుండు; తన కొడుకు+అని+చెప్పి= తన కుమారుడని చెప్పి; నాకున్‌= నాకు; 
అతని= ఆ కర్టుడి; జన్మము తెజంగు= పుట్టుకతీరు; అంత+పట్టు= అంతా; విదితంబుగాన్‌+చేసెన్‌= తెలిపింది; అది మొదలుగన్‌= 
అప్పటినుండి; ఆ+మహావీరున్‌= ఆ మహావీరుడిని; తలంచిన+అప్పుడు+ఎల్లన్‌= తలచుకొన్నపుడంతా; ఉల్లంబు= హృదయం; 
సంతాపము+ ఒందున్‌= సంతాపాన్ని పొందుతున్నది; తదీయపాదంబులు= అతడి పాదాలను; ఆ+దేవి పాదంబులట్టు+అని= 
మా అమ్మ పాదాలవలె; సభక్తికముగన్‌= భక్తితో; అర్భితంబులు+చేయన్‌= పూజించటానికి; కానక+ఉనికి= వీలుకాక; నేను; 
కరము= మిక్కిలి; వగతున్‌= బాధపడుతుంటాను; అతండున్‌+ఏమున్‌+ఐనన్‌= అతడు మేము కలిస్తే; అమర+ఇం|ద్రుండును= 


ఇంద్రుడుకూడా; మమ్మున్‌= మమ్ములను; చెనయునే?= ఎదిరించగలడా? 


తాత్పర్యం: 'త్రిలోకాలలోనూ సేవించతగిన బుషివర్యులారా! ఒక విషయం వినండి. యుద్దంలో చనిపోయిన 
బంధువులందరికీ నేను తిలతర్పణం చేస్తున్న సమయంలో మా అమ శ కుంతీదేవి అక్కడికి వచ్చి కర్ణుడు తన కొడుకని 
తెలిపి, నాకు అతడి జన్మ రహస్యమంతా చెప్పింది. అప్పటినుండి ఆ మహావీరుడిని తలచుకొన్నప్పుడెల్లా నా హృదయం 
సంతాపాన్ని పొందుతున్నది. అతడి పాదాలను మా అమ్మపాదాలవలె భక్తితో పూజించటానికి వీలుకాక నేను చాలా 
బాధపడుతుంటాను. అతడూ మేమూ కలిస్తే మహేంద్రుడైనా మమ్ములను ఎదిరించగలడా? 


విశేషం: ధర్మరాజు మొదట కోరుకొన్నది తమ్ముళ్ళను చూడాలని, తరువాత భార్యను, తరువాత మిత్రులను, ఆ తరువాత 
పుత్రులను, ఇప్పుడు కర్గుడిని చూడాలంటున్నాడు. పైగా అతడు తమతో ఉండిఉంటే కౌరవు లేమిటి? ఇంద్రుడు కూడా 
ఎదిరించజాలి ఉండేవాడు కాడని చెప్పుతున్నాడు. శత్రుజయం మీద ఎంత తీ(వ్రకాంక్ష ధర్మరాజులో ఉండేదో దీనినిబట్టి అర్థం 
చేసికొనవచ్చును. అందుకే ధర్మరాజును 'శాత్రవజైత్రతేజంతో' పుట్టాడని నన్నయగారు వర్ణించారు. 


చ. అతని నెటుంగకుండి విను డర్దును. బంచితి నమ్మహాత్మునిన్‌ 
మృతు(డుగ జేయంగా; నది శమింపదు శోకము నావహించుచున్‌; 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 737 
మతికి నలంత సేయు గుణమాన్యని నాతని. జూచు కౌతుకం 
బతిశయ మొందుచున్న యది; యాయన యెచ్చట నుండు? జెప్పరే! 14 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; అతనిన్‌+ఎజుంగక+ఉండి= అతడు మా అన్న అని తెలియక; ఆ+మహాత్మునిన్‌= ఆ 
మహనీయుడిని; మృతుండుగన్‌+చేయంగాన్‌= చంపటానికి; అర్జునున్‌+పంపితిన్‌= అర్జునుడిని పంపాను; అది= ఆ పాపం; 
శోకమున్‌+ఆవహించుచున్‌= దుఃఖాన్ని కలుగజేస్తూ; శమింపదు= ఉపశమనం పొందటం లేదు; మతికిన్‌= మనసుకు; అలంతన్‌= 
వ్యథను; చేయున్‌= కలగజేస్తున్నది; ఆతనిన్‌+చూచు= అతడిని చూడాలన్న; కౌతుకంబు= కుతూహలం; అతిశయము + 
ఒందుచున్న+అది= అతిశయమవుతున్నది; ఆయన= ఆ మహనీయుడు; ఎచ్చటన్‌+ఉండున్‌= ఎక్కడుంటాడో; చెప్పరే!= చెప్పండి! 


తాత్సర్యం: బుషులారా! ఇంకా ఒక విషయం వినండి. అతడు మా అన్న అని తెలియక ఆ మహనీయుడిని చంపటానికి 
అర్జునుడిని పంపాను. ఆ పాపం నిరంతర దుఃఖాన్ని కలగజేస్తూ ఉపశమించకుండా ఉన్నది. మనసుకు వ్యథను 
కలగజేస్తున్నది. అతడిని చూడాలన్న కోరిక రానురాను అతిశయిస్తున్నది. ఆ మహానుభావుడు ఎక్కడుంటాడో చెప్పండి! 


వ. ద్రుపద విరాట యుధామన్యులు, శంఖ ప్రభృతి తదీయజ్ఞాతులును రణాగ్నికిం బ్రాణహవిస్సులు వేల్చినవారు; 
వారల నాకుం జూడవలదే ప్రాణసముండగు జగత్రాణ నందనుని సంక్రందన తేజోవిరాజితుండగు శ్వేతాశ్వుని. 
నశ్వుల ననుకరించు నకుల సహదేవులను, సహజ సద్గుణ శాలిని యగు పాంచాలినిం జూడక నిలువం 
జాలుదునె? వారి కెవ్వరికిని నాకలోక నివాసంబు లేక తక్కెనేని సోదర రహిత స్వర్గంబునందు స్వర్గత్వబుద్ధి 
పుట్టదయ్యెడు; వార లెచ్చోటనుండి రచ్చోట యేను పుణ్యలోకంబుగా€ దలంచెద; నయ్యెడ కనిచి పుచ్చుం 
డనిమిషవర్యులారా!' యని పలికిన నప్పాండవాగ్రజుతో నద్దేవమును లిట్లనిరి. 15 


ప్రతిపదార్థం: ద్రుపద విరాట యుధామన్యులు= (ద్రుపదుడు, విరటుడు, యుధామన్యుడు; శంఖ(ప్రభృతి= శంఖుడు మొదలైన; 
తదీయ=వారి; జ్ఞాతులును= దాయాదులు; రణ+అగ్నికిన్‌= యుద్దమనే అగ్నిలో; ప్రాణహవిస్సులు= ప్రాణాలనే హవిస్సులను; 
వేల్చినవారు= హోమం చేసినవారు; వారలన్‌= వారిని; నాకున్‌+చూడన్‌వలదే?= నేను చూడవద్దూ!; ప్రాణసముండు+అగు= నా 
ప్రాణంతో సమానమైన; జగత్‌+(ప్రాణ+నందనునిన్‌= జగత్తుకు ప్రాణమిచ్చే వాయు కుమారుడైన భీముడిని; సంక్రందన= 
ఇంద్ర; తేజో విరాజితుండు+అగు= తేజస్సుతో (ప్రకాశించే (ఇంద్ర తనయుడైన); శ్వేతాశ్వునిన్‌= తెల్లని గుర్రాలుగల అర్జునుడిని; 
అశ్వులన్‌= అశ్వినీ దేవతలను; అనుకరించు= పోలిన (అశ్వినీ దేవతల కుమారులైన); నకుల సహదేవులను; సహజ 
సద్గుణశాలిని+అగు= పుట్టుకతోనే సద్గుణ శీలి అయిన; పాంచాలినిన్‌= (ద్రౌపదిని; చూడక= చూడకుండా; నిలువన్‌+చాలుదునె?= 
నిలువగలనా?; వారికిన్‌+ఎవ్వరికిని= వారికెవ్వరికీ; నాకలోక= స్వర్గలోక; నివాసంబు= నివాసం; లేక తక్కెనేని= లేకుండా 
పోయినట్లయితే; సోదర రహిత స్వర్గంబునందున్‌= తమ్ములు లేని స్వర్గలోకంలో; స్వర్గత్వ బుద్ది= ఇది స్వర్గమనే బుద్ది; 
పుట్టదు+అయ్యెడున్‌= పుట్టదు; వారలు= వారు; ఎచ్చోటన్‌+ఉండిరి= ఎక్కడుంటారో; అచ్చోట= ఆ చోటునే; ఏను= నేను; 
పుణ్యలోకంబు= స్వర్గం; కాన్‌= వలె; తలంచెదన్‌= భావిస్తాను; అయ్యెడకున్‌= ఆ చోటికి; అనిమిషవర్యులారా!= దేవతా శ్రేష్టులారా!; 
అనిచి పుచ్చుండు= పంపించండి; అని పలికినన్‌= అని అడుగగా; ఆ+దేవమునులు= ఆ దేవబుషులు; ఆ+పాండవ+ అ(గ్రజుతోన్‌= 
ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 


తాత్సర్యం: ద్రుపదుడు, విరాటుడు, ద్రుపదుడి కుమారుడైన యుధామన్యుడు, శంఖుడు మొదలైన వారి దాయాదులు 
యుద్దమనే అగ్నిలో తమ (ప్రాణాలనే హవిస్సులను ధారపోశారు. వారిని నేను చూడవద్దూ! నా ప్రాణంతో సమానుడైన 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాయునందనుడిని, ఇంద్రతేజంతో (ప్రకాశించే అర్జునుడిని, అశ్వినీదేవతలను పోలిన నకుల సహదేవులను, సహజ 
సద్గుణశీలి పాంచాలిని చూడకుండా నిలువగలనా? వారి కెవ్వరికీ స్వర్గలోక నివాసం లేకపోయినట్లయితే తమ్ములు 
లేని స్వర్గంలో ఇది స్వర్గమనే బుద్ది పుట్టనే పుట్టదు. వారు ఎక్కడుంటారో ఆ చోటే నాకు స్వర్గం. దేవతాశ్రేష్టులారా! 
నన్ను అక్కడికి పంపించండి” అని ప్రార్థించగా దేవమునులు ధర్మరాజుతో ఇట్టా చెప్పారు. (రణాగ్నికిం (బ్రాణహవిస్సులు 
వేల్చినవారు-రూపకం) 


ఆ. “అట్ల చేయువార మమలాత్మ! నీదు చి। త్తమున నేది దో6చె దాని నాచ 
రింప వలయు నని నిలింపేశ్వరుండు పా। టించి మాకు నప్పగించినా(డు. 16 


ప్రతిపదార్థం: అమల+ఆత్మ!= నిర్మలమైన ఆత్మగల ఓ ధర్మరాజా! అట్ల= అట్లాగే; చేయువారము= చేస్తాము; నీదు= నీ; 
చిత్తమునన్‌= మనసులో; ఏది+తోంచెన్‌= ఏది తోస్తుందో; దానిన్‌ +ఆచరింపవలయున్‌+అని= దానిని చేయాలని; 
నిలింప+-ఈశ్వరుండు= దేవతల ప్రభువు (ఇంద్రుడు); పాటించి= పూని; మాకున్‌= మాకు; అప్పగించినాండు= ఆ పని చేసిపెట్టుమని 


అప్పగించాడు. 


తాత్సర్యం: 'ధర్మరాజా! అట్లాగే చేస్తాము. నీ మనసులో ఏ కోరిక పుట్టుతుందో దాని ప్రకారం చేయాలని పూని 
ఇంద్రుడు ఆ పని చేసి పెట్టండని నిన్ను మాకు అప్పగించాడు.” 


విశేషం: అది స్వర్గలోకం. అక్కడ అన్నీ చిత్రంగానే ఉంటాయి. అన్ని లోకాలనూ అక్కడే (ప్రత్యక్షంచేయగల దేవమాయ అక్కడ 
ఉన్నది. అందుకే ధర్మరాజు సంకల్పంలో నిగూఢంగా ఉన్న ఆలోచనలు అక్కడ రూపాన్ని పొందుతున్నాయి. బుషులమాటలకు 
అర్థం ఇదే. 


సీ. అనిదేవదూతుని( గనుంగొని 'యిమ్మహి । తాత్ముని భీమసేనార్డునాదు 
లున్నచోటికి నన్సు “మన్న నప్పురుషుడా । దర మెస(గంగ నా ధర్మతనయు 
నిందు ర మ్మనుచు(దా ముందట( జన నమ్మ । హానుభావుండు వాని ననుగమించె; 
నట్లు సనంగం గేశాస్థిసాంద్రంబు దు।ర్గం ధంబుం బరుషతరంబు దంశ 


ఆ. _ మశక నిబిడమును దమఃకలితముం. గ్రిమి। కీట రక్తమాంస కూట కుణప 
ఘోరవిధము శాత దారుణ చంచు వా । యసరవాన్వితంబు నయ్యె. బథము. 17 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; దేవదూతునిన్‌= దేవదూతను; కనుగొని= చూచి; ఈ+మహిత+ఆత్మునిన్‌= ఈ మహనీయుడిని; 
భీమసేన+అర్జున+ఆదులు= భీముడు, అర్జునుడు మొదలైనవారు; ఉన్నచోటికిన్‌= ఉన్నచోటికి; అన్సుము+అన్నన్‌= తోడుగా 
తీసి కొని వెళ్ళుము అని అనగా; ఆ+పురుషుండు= ఆ దూత; ఆదరము+ఎస(గంగన్‌= ఆదరం అతిశయించగా; ఆ ధర్మతనయున్‌= 
ఆ ధర్మరాజును; ఇందున్‌+రమ్ము+అనుచున్‌= ఇట్లా రండి అంటూ; తాన్‌+ముందటన్‌+చనన్‌= తాను ముందట వెళ్ళగా; ఆ+ 
మహానుభావుండు= ఆ ధర్మరాజు; వానిన్‌= ఆ దూతను; అనుగమించెన్‌= అనుసరించి వెళ్ళాడు; అట్టు+చనంగన్‌= అట్టావెళ్ళగా; 
పథము= ఆ దారి; కేశ+అస్థిసాంద్రంబు= వెండ్రుకలు; ఎముకలచేత దట్టమైనది; పరుషతరంబు= అతికఠినంగా ఉన్నదీ; దంశ= 
దోమలతో; మశక= ఈగలతో; నిబిడమును= నిండినదీ; తమస్‌+కలితము= చీకటితో నిండినదీ; (క్రిమి= (క్రిములతోను; కీట= 
పురుగులతోనూ; రక్త= రక్తంతోను; మాంస= మాంసంతోను (నిండిన); కూట= గుట్టలు కలిగింది; కుణప= శవాలతో; ఘోర 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 739 
1 


విధము= భయంకరంగా; శాత= వాడిగా ఉన్న; దారుణ= భీషణమైన; చంచు= ముకుపుటాలు కలిగిన; వాయస= కాకుల; 
రవ+అన్వితంబున్‌= అరపులతో కూడినదీ; అయ్యెన్‌= అయింది. 


తాత్సర్యం: అని చెప్పి దేవదూతను చూచి ఈ మహనీయుడిని భీమార్జునాదులు ఉన్నచోటికి తోడుగా తీసికొనివెళ్ళుము' 
అని చెప్పగా ఆ దూత ఆదరం అతిశయించగా ఆ ధర్మరాజును “ఇట్లా రండి! అంటూ తాను ముందట దారి తీస్తూ 
వెళ్ళగా ధర్మరాజు ఆ దూతను అనుసరించి వెళ్ళాడు. అట్టా వెళ్ళుతుండగా ఆ దారి వెండ్రుకలచేత, ఎముకలచేత 
దట్టంగా ఉన్నది. అతిహేయంగా దోమలతో, ఈగలతో నిండింది. చీకటిగా ఉన్నది. (క్రిములతో, పురుగులతో 
రక్తమాంసాల గుట్టలతో, శవాల దుర్గంధంతో, భయంకరంగా వాడిగా ఉన్న భీషణమైన ముకుపుటాలు కలిగిన కాకుల 
అరపులతో కూడిందిగా అయింది. 


వ. అప్పథంబున( బాండవాగ్రజుండు చనిచని యారంగ్రా(గిన నూనియ వోలెం దెరలుచున్న జలంబులు గలిగి 
యాయస కంటక దుస్స్పర్శంబగుచు. దటంబున నిశితాసి పత్రవనంబు శోభిల్ల వైతరణియను పేరం బరంగిన 
యేటును దత్తదేశంబున ననేక ప్రకార యాతన లనుభవించు పాప కర్ములనుం జూచి దేవదూతునితో 'మనకుం 
బోవలయు చోటింక నెంత దవ్వుగల? దియ్యెడయును దేవతాధీనంబై యుండునో?” యని యడిగిన 
నప్పురుషుం డతనితోడ. 18 


ప్రతిపదార్థం: ఆ+పథంబునన్‌= ఆ దారిలో; పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు; చని చని= పోయి పోయి; ఆరన్‌+(క్రాగిన= సలసల 
కాగిన; నూనియ పోలెన్‌= నూనెవలె; తెరలుచున్న= తెర్దుతున్న; జలంబులు కలిగి= నీళ్ళుకలిగి; ఆయస= ఇనుముతో చేసినట్టున్న; 
కంటక= ముండ్లతో; దుస్‌స్పర్భంబు+అగుచున్‌= తాకటానికి వీలుకాకుండా ఉన్న; తటంబునన్‌= ఒడ్డులో; నిశిత+అసి= వాడిగా 
ఉన్న కత్తులవలె ఉన్న; పత్ర= ఆకులతో నిండిన; వనంబు= అడవి; శోభిల్లన్‌= ఒప్పగా; వైతరణి+అను పేరన్‌= వైతరణి అనే 
పేరుతో; పరంగిన= ప్రసిద్దమైన; ఏజును= నది; తద్‌+ప్రదేశంబునన్‌= ఆ చోట; అనేక (ప్రకార= నానా విధాలైన; యాతనలు= 
బాధలు; అనుభవించు= అనుభవిస్తున్న; పాపకర్ములనున్‌+చూచి= పాపకర్మలు చేసినవారిని చూచి; దేవదూతునితోన్‌= దేవదూతతో 
(ధర్మరాజు ఇట్లా అన్నాడు); మనకున్‌= మనం; పోవలయుచోటు= వెళ్ళవలసిన చోటు; ఇంకన్‌+ఎంత దవ్వుకలదు?= ఇక ఎంత 
దూర మున్నది?; ఈ+ఎడయును= ఈ చోటుకూడా; దేవతా+అధీనంబు+ఐ= దేవతల అధీనంలోనే; ఉండునే!= ఉంటుందా!; 
అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+పురుషుండు= ఆ దూత; అతనితోడన్‌= ఆ ధర్మరాజుతో (ఇట్లా చెప్పాడు). 


తాత్పర్యం: ధర్మరాజు ఆ దారిలో వెళ్ళి వెళ్ళి బాగా మరగ గాచిన నూనెవలె తెర్లుతున్న నీళ్ళు కలిగి ఇనుపముక్కలవంటి 
ముండ్లతో తాకటానికీ దారుణంగా ఉన్న ఒడ్డుతో వాడి కత్తులవలె ఉన్న ఆకులతో కూడిన అడవి ఒప్పుగా, వైతరణి 
అనే పేరున్న నదిని సమీపించారు. అక్కడ నానావిధాలైన శిక్షలను అనుభవిస్తున్న పాపకర్ములను చూచి దేవదూతతో 
'మనం వెళ్ళవలసిన చోటు ఇక ఎంత దూరం ఉన్నది? ఈ చోటుకూడా దేవతల అధీనంలోనే ఉన్నదా?” అని అడిగాడు. 
అందుకు దేవదూత ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


నిశేషం: నరకం అధోలోకమని అక్కడే యమయాతనలు పడే పాపిష్టులు ఉంటారని ధర్మరాజు కూడా భావిస్తున్నాడు. అందుకే 
ఈ చోటు స్వర్గవాసులైన దేవతల అధీనంలో ఎట్టా ఉంటుందని ప్రశ్న పుట్టింది ధర్మరాజుకు. అక్కడ తన వారు ఎందుకుంటారని 
ధర్మరాజు ధీమా. అందుకే దూతను అట్లా అడగటం. 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “ఈ నెలవును బృందారకాధీన; మిదియ । మనకు రావలసిన చో' టనిన నతం డ 

సహ్య దుర్గంధ ఘోర దర్శనత నచొటు । చిత్త మతిదుఃఖితంబుగం జేయుటయును. 19 
ప్రతిపదార్థం: ఈ నెలవును= ఈ చోటుకూడా; బృందారక+అధీనము= దేవతల అధీనంలోనే ఉన్నది; ఇదియ= ఇదే; మనకున్‌= 
మనం; రావలసినచోటు; అనినన్‌= అనగా; అతండు= ధర్మరాజు; అసహ్య= సహించటానికి వీలులేని; దుర్గంధ= దుర్గంధంతో 
కూడిన; ఘోర దర్శనతన్‌= ఆ ఘోర దృశ్యాన్ని చూడటంవలన; అచొటు= ఆ చోటు; చిత్తము= చిత్తాన్ని; అతిదుఃఖితంబుగన్‌= 
చాలా బాధపడినదిగా; చేయుటయును= చేయగా. 


తాత్సర్యం: “ఈ చోటుకూడా దేవతల అధీనంలోనే ఉన్నది. మనం రావలసిన చోటు ఇదే” అని ఆ దేవదూత చెప్పాడు. 
భరించటానికి వీలులేకుండా దుర్గంధం నిండిపోయిన ఆ 'ఘోరదృశ్యాన్ని చూడటంవలన ధర్మరాజు మనసు వ్యథతో 
బాధపడింది. అప్పుడు. 


వ. మరలి పోవం జూచిన నయ్యెడ గొన్ని యెలుంగులు. 20 


ప్రతిపదార్థం: మరలిపోవన్‌= తిరిగిపోవటానికి; చూచినన్‌= ప్రయత్నించగా; అయ్యెడన్‌= ఆ (ప్రదేశంలో; కొన్ని+ఎలుంగులు= 
కొన్ని కంఠస్వరాలు (వినిపించాయి). 


తాత్సర్యం: ధర్మరాజు ఆ ఘోరాన్ని చూడలేక మరలిపోదామనుకొన్నాడు. అంతలో అచ్చట కొన్ని కంఠస్వరాలు 


(వినిపించాయి). 
తే, 'భవ్యజనన! నీ గాత్రము దివ్యసౌర । భంబు బెరసిన గాడు మాపై. గరంబు 

హృద్య మై వీచుటయు దుఃఖ మెల్ల( బాసె । భూరి సౌఖ్యంబు నొందుచున్నార మేము. 21 
ప్రతిపదార్థం: భవ్యజనన!= పవిత్రజన్మ కలవాడా!; నీ గాత్రము= నీ దేహంయొక్క; దివ్యసౌరభంబు= దివ్యమైన పరిమళం; 
బెరసిన= కలిసిన; గాడ్సు= గాలి; మాపైన్‌= మా మీద; కరంబు= మిక్కిలి; హృద్యము+ఐ= సంతోషకరమై; వీచుటయున్‌= వీచగా; 
దుఃఖము+ఎల్లన్‌+ పాసెన్‌= మా దుఃఖమంతా పోయింది; భూరి= మిక్కిలి; సౌఖ్యంబున్‌= సుఖాన్ని; మేము; ఒందుచున్నారము= 
పొందుతున్నాం. 


తాత్సర్యం: 'ఓ పుణ్య చరి(త్రుడా! నీ దేహానికున్న దివ్య పరిమళంతో కూడిన గాలి మా మీద సంతోషకరమై వీచగా 
మా దుఃఖాలన్నీ పటాపంచలయ్యాయి. మేము చాలా సుఖాన్ని పొందుతున్నాం. 


విశేషం: ధర్మజుడు పుణ్యాత్ముడు - ఆ పుణ్యమే సుగంధం. పాపమే దుర్గంధం. 
క. నినుంజూదడంగనుటం బటుయా । తనలం దొరంగితిమి పరమధర్మాత్మక! నీ 


వనయము దయ నిచ్చట నిలి। చిన బ్రదుకుదు; మింక( గొంత సేపు నిలువవే! 22 


ప్రతిపదార్థం: పరమ ధర్మాత్మక!= ఉత్తమ ధర్మస్వరూపుడా!; నినున్‌= నిన్ను; చూడన్‌+కనుటన్‌= చూడగలగటంవలన; 
పటుయాతనలన్‌= భయంకరమైన బాధలను; తొరంగితిమి= పోగొట్టుకొన్నాం; నీవు+అనయమున్‌= నీవు ఎల్లప్పుడూ; దయన్‌= 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 741 
దయతో; ఇచ్చటన్‌= ఇక్కడ; నిలిచినన్‌= నిలిస్తే; బ్రదుకుదుము= (బతుకుతాం; ఇంకన్‌= ఇంకా; కొంతసేపు; నిలువవే!= 


నిలువకూడదూ! (దయతో నిలువుము!) 


తాత్పర్యం: ఉత్తమ ధర్మస్వరూపుడా! నిన్ను చూడగలగటంవలన భయంకరమైన బాధలను మేము దూరంచేసికొన్నాం. 
నీవు ఎప్పుడూ ఇక్కడే ఉంటే మేము బతుకుతాం. ఇంకా కొంచెంసేపు నీవు ఇక్కడే దయచేసి ఉండుము.” 


ధర్మరాజు నరకమున నున్న యన్నదమ్ముల నెణి(గి పరితపించుట (సం.18-2-36) 

వ. _ అనిదుఃఖ భార కృపణంబు లగుచు వీతెంచినం గౌంతేయాగ్రజుం 'డోహో! యెంతబెట్టిదంబులైన యిడుమలం 
బడియెదరో వీరి లని కారుణ్యం బొలయ నిలిచి, వెండియు నత్తెటింగు మాటలు విని 'మీ రెవ్వ?' రని యడిగిన 
“గర్జుండ భీమసేనుండ నర్జునుండ నకులుండ సహదేవుండ ద్రౌపదిని ధృష్టద్యుమ్నుండ ద్రౌపదేయుల' మను 
పలుకు లెసంగుటయు. 23 


ప్రతిపదార్థం: అని; దుఃఖ= దుఃఖంయొక్క; భార= భారంచేత; కృపణంబులు+అగుచున్‌= అతిదీనంగా; వీతెంచినన్‌= వినరాగా; 
కాంతేయ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఓహో!= అయ్యో!; ఎంత బెట్టిదంబులు+ఐన= ఎంత (క్రూరమైన; ఇడుమలన్‌= కష్టాలను; 
వీరలు= వీరు; పడియెదరో= పడుతున్నారో; అని; కారుణ్యంబు+ఒలయన్‌+నిలిచి= కారుణ్యం పుట్టగా; అక్కడే నిలబడి; 
వెండియున్‌=మరలా; ఆ+తెణంగు మాటలు విని= అదే విధమైన పలుకులు విని; మీరు+ఎవ్వరు+అని= మీ రెవ రని; అడిగినన్‌= 
అడుగగా; కర్టుండన్‌= నేను కర్గ్లుడిని; భీమసేనుండన్‌= నేను భీమసేనుడిని; అర్జునుండన్‌= నేను అర్జునుడిని; నకులుండన్‌= 
నేను నకులుడిని; సహదేవుండన్‌= నేను సహదేవుడిని; (ద్రౌపదిన్‌= నేను ద్రౌపదిని; ధృష్టద్యుమ్నుండన్‌= నేను ధృష్టద్యుమ్నుడిని; 
ద్రౌపదేయులము= మేము ద్రౌపది పుత్రులం; అను= అన్న; పలుకులు= మాటలు; ఎసంగుటయున్‌= పుట్టగా. 

తాత్పర్యం: అని దుఃఖభారంచేత అతిదీనంగా వినరాగా ధర్మరాజు 'అయ్యో! వీరు ఎంత (క్రూరమైన కష్టాలు పడు 
తున్నారో! అని కరుణ పుట్టగా అక్కడే నిలబడ్డాడు. మళ్ళీ అవే మాటలే వినబడ్డాయి. ధర్మరాజు మీరెవరని అడిగాడు. 
నేను కర్టుడిని, నేను భీముడిని, నేను అర్జునుడిని, నేను నకులుడిని, నేను సహదేవుడిని, నేను (ద్రౌపదిని, నేను 
ధృష్టద్యుమ్నుడిని, మేము (ద్రౌపదీ కుమారులం' అన్న మాటలు వినిపించాయి. 


విశేషం: దుర్యోధనుడు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తూ కనిపించగా పాండవులు నరకరూపంలో కనిపించటంలోని తాత్సర్యమే ఈ 


పర్వంలోని (ప్రధానాంశం. 


సీ, ధర్మనందను(డు చిత్తమ్మున నుద్వేగ । మావహిల్లంగ దైవ మకట! యిట్లు 
సేసెనే? కీ డేమి చేసిరొకో వీర | లిన్నరకమునకు నేంగుదేర 
వలసినయట్టిది? వాసవాద్యమరులు । నీచులు వో వీరి నే విచార 
మించుకయును లేక యిట్టి కష్టపుటిడు । మలం బెట్టెడిదె? ధర్మమా! తెటింగు 


తే. మాలితేనీవు సజ్జనమాన్యు లలఘు । సత్యపరులు దయాఢ్యులు నిత్యదాన 
రతులు బహుదక్షిణాంచిత క్రతువితాన । పావితాత్ము లనర్హంపు(బాటు వడిరి. 24 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ధర్మనందను(డు= ధర్మరాజు; చిత్తమ్మునన్‌= మనసులో; ఉద్వేగము= వ్యాకులత; ఆవహిల్లంగన్‌= పుట్టగా; దైవము= 
దేవుడు; ఇట్టు+చేసెనే!= ఇట్లా చేశాడా!; వీరలు= ఈ పాండు తనయులు, (ద్రౌపది మొదలైన వీరు; ఈ నరకమునకున్‌+ఏ( 
గుదేరన్‌= ఈ నరకానికి రావటానికి; వలసిన అట్టిది= రావలసినటువంటి; కీడు= అపకారం; ఏమి చేసిరొకో= ఏం చేశారో; 
వాసవ+ఆది+అమరులు= ఇంద్రాది దేవతలు; నీచులు+పో!= నీచులు సుమా!; వీరిని+ఏ విచారము+ఇంచుకయును లేక= వీరిని 
ఏ ఆలోచనా కొంచెంకూడా లేకుండా; ఇట్టి= ఇట్టాంటి; కష్టము+ఇడుమలన్‌= కఠినమైన కష్టాలలో; పెట్టెడిదె?= పెట్టటమా?; 
ధర్మమా!= ఓ ధర్మమా!; నీవు; తెబింగు= పద్దతి (న్యాయం); మాలితే!= వదలివేశావా!; సజ్జన= మంచివారిచేత; మాన్యులు= 
గారవించదగినవారు; అలఘు= గొప్పు; సత్యపరులు= సత్యనిష్ట కలవారు; దయా+ఆఢ్యులు= దయాగుణ సంపన్నులు; 
నిత్యదానరతులు= నిత్యమూ దానం చేయటంలో అభిలాష ఉన్నవారు; బహు= మిక్కిలిగా; దక్షిణా= దక్షిణలతో; అంచిత= 
ఒప్పిన; (క్రతువితాన= యజ్ఞ సముదాయాలచేత; పావిత+ఆత్ములు= పవిత్రం చేయబడిన ఆత్మలు కలవారు; అనర్హము+ 


పాటు+పడిరి= తగని కష్టాలు పడ్డారు. 
య 


తాత్పర్యం: ధర్మరాజు చిత్తంలో వ్యాకులత్వం పుట్టగా 'దేవుడు ఇట్టా చేశాడా! అయ్యో! అయినా వీరు ఈ నరకానికి 
రావటానికి తగిన పాపాలు ఏం చేశారు? ఇంద్రాది దేవతలు చాలా నీచులు సుమా! లేకపోతే వీరిని ఏ ఆలోచనా 
కొంచెంకూడా లేకుండా ఇట్లాంటి క్రూరమైన కష్టాలకు గురిచేస్తున్నారు. ఓ ధర్మమా! నీవు న్యాయం వదలివేశావా? 
మంచివారిచేత గౌరవించబడిన గొప్ప సత్య నిష్టకలవారు, దయాగుణ సంపన్నులు, నిత్యదానశీలురు, మిక్కిలిగా 
భూరిదక్షిణలతో ఒప్పిన యాగ సముదాయాలచేత పవిత్రీకరించబడిన ఆత్మలు కలవారు - అయినా, వీరు తగని 
కష్టాల పాలయ్యారు పాపం! 


చ. ఒకటను మేలు సేయని సుయోధను( డమ్మెయి దేవపూజ్యు. డై 
సకలసుఖానుభూతియు నజస్రము పెంపు వహింప నొప్పి దృ 
ష్టికిగడు వ్రేకనై తనదు చెల్వలుం జుట్టలుందాను సంతసం 
బు కలిమి నేచి మి న్నడిచి పుణ్యపదావృతు(డై వెలింగెడున్‌. 25 


ప్రతిపదార్థం: ఒకటనున్‌= ఒక విషయంలోకూడా; మేలు+చేయని= ఎవరికీ మేలు చేయని; సుయోధను(డు= దుర్యోధనుడు; 
ఆ+ మెయిన్‌= అట్టా; దేవపూజ్యుండు+ఐ= దేవతలకు పూజనీయుడై; సకల= అన్ని; సుఖ= సుఖాల; అనుభూతియున్‌= 
అనుభవాన్ని(పొంది); అజస్రము= ఎడతెగని; పెంపువహింపన్‌+ఒప్పి= గొప్పతనంతో కూడి (ప్రకాశిస్తూ; దృష్టికిన్‌+కడు+(వ్రే(కనై= 
చూడటానికి చాలా దుర్భరంగా; తనదు= తన; చెల్వలున్‌= స్త్రీలూ; చుట్టలున్‌= బంధువులూ; తానున్‌= తానూ; సంతసంబు 
కలిమిన్‌= సంతోషంతో; ఏచి= విజృంభించి; మిన్ను+అడిచి= ఆకాశాన్ని లొంగదీసి (అంత పొడవు పెరిగి - సంతోషంతో అతిశయించి); 
పుణ్యపద+ ఆవృతు(డు+ఐ= దేవతలచేత చుట్టుకొనబడినవాడై; వెలింగెడున్‌= ప్రకాశిస్తున్నాడు. 


తాత్సర్యం: ఒక్క విషయంలో కూడా ఎవరికీ మేలు చేయని దుర్యోధనుడు అట్టా దేవతలకు పూజనీయుడై అన్ని 
సుఖాల అనుభవాన్ని పొంది ఎడతెగని గొప్పతనంతో కూడి (ప్రకాశిస్తూ చూడటానికి చాలా దుర్భరంగా తన కాంతలు, 
బంధువులు, తానూ, సంతోషంతో విజృంభించి ఆకాశాన్ని మించిపోయి దేవతలచేత చుట్టుకొనబడి ప్రకాశిస్తున్నాడు. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 743 
విశేషం: దాయాది మాత్సర్యం ఎట్టా ఉంటుందో ఈ పద్యంలోని (ప్రతి పదమూ నిరూపిస్తుంది. 'దుర్భరంగా' అంటే అతడి 


గొప్పతనాన్ని చూచి భరించటం ధర్మరాజు చేతకావటం లేదని అర్థం. 


©. ఈంగకాలియంత యేనియు( బాపంబు । వీరివలన( గనుట వినుట గలుగ 
దొక్కనాండు; నట్టి యుత్తములకు విధి । పాడి మాలి యిట్టి పాటు దెచ్చె. 26 


ప్రతిపదార్థం: వీరివలనన్‌= నా వారైన వీరివలన; ఈంగ కాలిఅంత= ఈగ కాలంతటి స్వల్పమైన; పాపంబు= పాపం; ఏనియున్‌= 
కూడా; కనుట= చూడటం; వినుట= వినటం; ఒక్కనాండున్‌= ఒక్కరోజా; కలుగదు= లేదు; అట్టి+ఉత్తములకున్‌= అట్లాంటి 
ఉత్తములకు; విధి= దైవం; పాడి మాలి= న్యాయం వీడి; ఇట్టి= ఇట్లాంటి; పాటు= కష్టాన్ని; తెచ్చెన్‌= తెచ్చి పెట్టింది. 


తాత్పర్యం: నా వారైన వీరివలన ఈగ కాలంతటి స్వల్పమైన పాపంకూడా జరిగినట్టు ఒకనాడూ చూడలేదు. వినలేదు. 
అట్లాంటి ఉత్తములైన వీరికి దైవం అన్యాయంగా ఇట్టాంటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. 
౧ న్‌ా యా = ౧ లు లు 


సీ. అనియగ్గలపుజింత మునింగి కలంక మ । నోవికారము నాకు నావహిల్లం 
గత మేమి యొకొ! యిది ఘనమాయయో కల । గనుటయో యరయ నిక్కంబొ చిత్త 
విభ్రాంతి. జేసి వివేకింప నేర రా। దయ్యెడు' నని పరమాకులేంద్రి 
యుండు శోకదుఃఖమయుండు నై కొండొక । ప్రొ ద్దూరకుండి సద్దుద్ధి( దలంచి 


తే. యలుక యింద్రుపై( బొడమిన నమ్మహాత్ముం। డప్పురుషు( జూచి మగుడ నీ వరుగు మార్య 
వర్య! యెవ్వరి దూతవు వారికడకు । ననుచు. బలికి వెండియు నిట్టు లనియె నధిప! 27 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అని; అగ్గలము+చింతన్‌= మిక్కిలి చింతలో; మునింగి= మునిగిపోయి; కలంకన్‌= క్షోభతో; 
మనోవికారము= మనసు కకావికలు కావటం; నాకున్‌= నాకు; ఆవహిల్లన్‌= కలగటానికి; కతము+ఏమియొ= కారణం ఏమిటో; 
ఇది ఘనమాయయో!= ఇది దేవతలు పన్నిన గొప్ప మాయా!; కల కనుటయో= కలగనటమా!; అరయన్‌= లేక బాగా ఆలోచిస్తే; 
నిక్కంబొ!= నిజమేనా!; విభ్రాంతిన్‌+చేసి= మిక్కిలి భ్రాంతి పొందటంచేత; వివేకింపన్‌ నేరరాదు+అయ్యెడున్‌+అని= విచారించటం 
చేతకావటం లేదు అని; పరమ+ఆకుల+ఇం(ద్రియు(డు= మిక్కిలి వ్యథ చెందిన ఇంద్రియాలు కలవాడై; శోకదుఃఖమయుండున్‌+ఐ= 
శోకంతో, దుఃఖంతో నిండినవాడై; కొండొక (ప్రొద్దు= కొంచెంసేపు; ఊరకుండి= మిన్నకుండి; సద్బుద్దిన్‌+తల(చి= తేరుకొన్న 
మనస్సుతో ఆలోచించి; ఇం(ద్రుపైన్‌= ఇం(ద్రుడిపై; అలుక+పొడమినన్‌= కోపం పుట్టగా; ఆ+మహాత్ముండు= ధర్మరాజు; 
ఆ+పురుషున్‌+చూచి= ఆ దూతను చూచి; ఆర్యవర్య!= పూజ్యుడా!; నీవు; ఎవ్వరిదూతవు= ఎవరి దూతవో; వారికడకున్‌= వారి 
వద్దకు; మగుడన్‌= మరల; అరుగుము= వెళ్ళుము; అనుచున్‌= అని; పలికి= చెప్పి; వెండియున్‌= మరలా; ఇట్టులు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: జనమేజయా! వినుము. ఇట్టా మిక్కిలి చింతలో మునిగిపోయి ' నాకు ఇట్టా క్షోభతో మనసు కకావికలు 
కావటానికి కారణం ఏమిటో? ఇది దేవతలు పన్నిన మాయా! కలగనుటయా! లేక నిజమేనా! ఏమిటో (భ్రాంతి 
పొందటంచేత విచారించటం చేతకావటం లే' దని మిక్కిలి వ్యథ చెందిన ఇంద్రియాలు కలవాడై శోక దుఃఖాలతో 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 913 


విశేషం: అందున్‌= గంగానదీద్వారంలో; వాసవ, సుతుండు= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు; నిత్యంబును= (ప్రతిదినమూ; 
గంగా, స్నానంబు చేసి; = గంగలో స్నానం చేసి; తత్‌+తీరంబునన్‌= ఆ గంగానది ఒడ్డున; హోమంబు, చేయుచున్‌= హోమం 
చేస్తూ; మహీసుర, వర, సహితుండు+అయి= బ్రాహ్మణోత్తములతో కూడినవాడై; కొన్ని, దివసంబులు= కొన్నిరోజులు; 
వసియించి= ఉండి; ఒక్కనాండు; ప్రభాతంబు+అ= వేకువనే; విధిపూర్వకంబునన్‌= నియమప్రకారం; కృత+ అభిషేకుండు+అయి= 
చేయబడిన స్నానం కలవాడై - అంటే స్నానంచేసి; దేవ+బుషి పితృ తర్పణంబులు, చేసి= దేవతలకు, బుషులకు, 
పితృదేవతలకు తర్పణాలు చేసి. 


తాత్సర్యం: ఆ గంగానదీద్వారంలో అర్జునుడు ప్రతిదినం (గంగా) స్నానం చేసి, గంగ ఒడ్డున హోమంచేస్తూ, 
(బ్రాహ్మణ శ్రేష్టలతో కూడి, కొన్నిరోజులు గడిపి, ఒకనాడు వేకువనే లేచి, నియమం(ప్రకారం స్నానం చేసి, దేవ, బుషి 
పితృతర్పణాలు చేసి. 

ఉలూచి యర్జునుని( గామించుట (సం. 1-206-12) 


వేల్వంగ సమకట్టి వెలువడ నున్న న । య్యింద్రనందను రుచిరేంద్రనీల 


రై 


సుందరశ్యామాంగు సురరాజకరికరా | కారమహాబాహు. గజ్జి. జూచి 
నలినాక్షి యం దొక్కనాగకన్యక కామ । పరవశ యై వానిం బట్టి తిగిచి 
కొని నాగపురమునకును జని నిజరమ్య | హర్మ్యంబునందు నెయ్యమున నునిచె; 


ఆ. నందు నగ్ని తొంటియట్టు లభ్యర్షితం | బయి వెలుంగుచున్న నర్జునుండు 
హోమకార్య మొప్ప నొనరించి యప్ప డ । య్యింతి. జూచి నగుచు నిట్టు లనియె. 128 


ప్రతిపదార్థం: వేల్వంగన్‌= హోమం చేయటానికి; సమకట్టి= పూనుకొని; వెలువడన్‌+ఉన్న= వెలుపలికి రానున్న; ఆ+ఇంద్ర, 
నందనున్‌= ఇంద్రుని కుమారుడైన అర్జునుడిని; రుచిర+ఇంద్రనీల, సుందర, శ్యామ+అంగున్‌= కాంతిమంతమైన 
ఇం(ద్రనీలమణివలె అందమైన నల్లని శరీరం కలవాడిని; సుర, రాజ, కరి, కర+ఆకార, మహాబాహున్‌= దేవతలరాజైన 
దేవేంద్రుని ఏనుగుతొండంవంటి గొప్ప బాహువులు కలవాడిని; కట్టిన్‌= నల్లనివాడైన అర్జునుడిని; చూచి; అందున్‌= అచ్చట; 
ఒక్క; నలిన+లఅక్షి= పద్మంవంటి కన్నులు కలది; నాగకన్యక= నాగజాతికన్య; కామ, పరవశ+ఐ= కామానికి మిక్కిలి 
లొంగిపోయినదై; వానిన్‌= ఆ అర్జునుడిని; పట్టి= బంధించి; తిగిచికొని= లాగికొని; నాగపురమునకును; చని= వెళ్ళి; నిజ, 
రమ్య, హర్మ్యంబు, అందున్‌= అందమైన తన మేడలో; నెయ్యమునన్‌= స్నేహంతో; ఉనిచెన్‌= ఉంచింది; అందున్‌= ఆ 
నాగపురంలో; అగ్ని= అగ్ని; తొంటి, అట్టుల= పూర్వంవలెనే; అభి+అర్చితంబు+అయి= పూజింపబడినదై; వెలుంగుచున్నన్‌= 
వెలుగుతూఉండగా; అర్జునుండు; హోమకార్యము; ఒప్పన్‌; ఒనరించి= చేసి; అప్పుడు+అ= ఆ క్షణమే; ఆ+ఇంతిన్‌= ఆ 
నాగకన్యకను; చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టుల+అనియెన్‌. 


తాత్సర్యం: హోమం చేయపూని వెలుపలికి వచ్చిన ఆ పార్టుడిని, ఇం(ద్రనీలంవలె అందమైన నల్లటిశరీరం 
గలవాడిని, ఐరావతంతొండంవంటి పెద్దబాహువులు కలవాడిని-చూచి, కమలాలవంటి కన్నులు కల నాగకన్యక, 
కామపరవశ అయి అతడిని పట్టి లాక్కొని నాగపురానికి వెళ్ళి, అందమైన తనమేడలో (ప్రేమతో ఉంచింది. అక్కడ 
వెలుగుతున్న అగ్నిలో అర్జునుడు హోమకార్యం జరిపి, ఆ నాగకన్యను చూచి నవ్వుతూ ఇట్లా అన్నాడు. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిండినవాడై కొంచెం సేపు ఊరకుండి తేరుకొన్న మనసుతో ఆలోచించి ఇంద్రుడిపై కోపం రాగా ఆ దూతను చూచి 
'పూజ్యూడా! నీవు ఎవరి దూతవో వారి వద్దకు మరలిపొమ్ము' అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: ధర్మరాజు మానుష శరీరంలో ఉండటంచేత ఇది మాయా? నిజమా? అని భ్రాంతిలో పడ్డాడు. పాండవులు నరకంలో 
కనిపించటమే - అది నిజం కాకపోవచ్చన్న ఊహను ధర్మరాజులో కలిగించింది. సద్బుద్దిన్‌= అంటే మంచిబుద్దితో అని అర్థం. 


ఇక్కడ (భ్రాంతి తొలగటంకొరకు ఆయన'మౌనం' పాటించి మనసు కుదుటపరచుకొన్నాడని అర్థం. 


ఇంద్రుండు నరకంబుకడ నున్న ధర్మజు నొద్దకు వచ్చి యతని సంభావించుట (సం.18-2-52) 


క. 'నా యనుజులు దుఃఖార్దితు | లై యున్నా రట్టు లగుట నచటికి రా; నిం 

కీ యెడన నేను నిలిచెద(। బాయక యని చెప్పు మా కృపానిరతునకున్‌.' 28 
ప్రతిపదార్థం: నా+అనుజులు= నా తమ్ములు; దుఃఖ= దుఃఖంచేత; అర్దితులు+ఐ= పీడితులై; ఉన్నారు; అట్టులు+అగుటన్‌= 
అట్లా కావటంవలన; అచటికిన్‌= అక్కడికి; రాను; నేను; ఈ+ఎడన్‌+అ= ఇక్కడే; పాయక= వదలకుండా; నిలిచెదన్‌= ఉంటాను; 
అని; ఆ+ కృపానిరతునకున్‌= నిరంతర కృపాగుణం ఉన్న ఆ ఇంద్రుడికి; చెప్తుము= చెప్పుము. 
తాత్పర్యం: 'నా తమ్ములు దుఃఖపీడితులై ఉన్నారు. అట్లా కావటంవలన నేను ఇక అక్కడికి రాను. ఇక్కడే శాశ్వతంగా 
ఉండిపోతాను అని ఆ దయానిధి ఇంద్రుడికి చెప్తుము.' 


చ. అనుటయు దేవదూతుండు రయంబున నిర్ణరనాథు పాలికిన్‌ 

జని తెలియంగ. జిప్ప( గురుసత్తమ! ధర్మజు నిశ్చయంబు న 

య్యనఘచరిత్ర భాస్వరుని యాడిన మాటలు నాత( డంతయున్‌ 

విని చనుదెంచె నయ్యెడకు వేగమె సంయమి దేవయుక్తుడై. 29 
ప్రతిపదార్థం: కురుసత్తమ!= ఓ జనమేజయ మహారాజా!; అనుటయున్‌= అని ధర్మరా జనగా; దేవదూతుండు= ఆ దేవదూత; 
రయంబునన్‌= శీఘ్రంగా; నిర్ణరనాథు పాలికిన్‌= దేవేంద్రుడివద్దకు; చని= వెళ్ళి; తెలియంగన్‌+చెప్పన్‌= ఈ విషయం వివరించగా; 
ధర్మజు నిశ్చయంబు= ధర్మరాజు నిర్ణయమూ; ఆ+అనఘ చరిత్ర భాస్వరుని= ఆ పుణ్య చరిత్రచేత 'ప్రకాశించెడి ధర్మరాజు 
యొక్క; ఆడినమాటలు= అన్న మాటలు; అతండు= ఇంద్రుడు; అంతయున్‌= సమస్తమూ; విని= విన్నవాడై; ఆ+ఎడకున్‌= ఆ 
చోటికి (యడాగమ-(త్రికసంధులు); వేగమె= అతి శీఘ్రంగా; సంయమి= బుషులతోనూ; దేవయుక్తుండు+ఐ= దేవతలతోనూ 
కలిసి; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: అని ధర్మరాజు చెప్పగా ఆ దేవదూత అతివేగంగా వెళ్ళి ఇంద్రుడికి ఇదంతా వివరించాడు. ధర్మరాజు 
నిర్ణయాన్ని ఆ పవిత్ర చరిత్రుడి మాటలను విని ఇంద్రుడు వెనువెంటనే బుషులతోనూ, దేవతలతోనూ కలిసి ఆచోటికి 
వచ్చాడు. 
ఆ. ధర్ముడును మహాముదంబున నిజపు త్తు(। డగు నజాతశత్రు ననునయించి 

రక్షణం బొనర్చ( బ్రకటవాత్సల్యత । నరుగుదెంచె. గురుకులాగ్రగణ్య! 30 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 745 
ప్రతిపదార్థం: కురుకుల+అ(గ్రగణ్య!= కురువంశంలో మొదట గణింపదగినవాడా! జనమేజయా!; ధర్ముండును= యమధర్మరాజు 
కూడా; మహాముదంబునన్‌= చాలా సంతోషంతో; నిజపుత్రుండు+అగు= తనకొడుకైన; అజాతశత్రున్‌= ధర్మరాజును; అనునయించి= 


ఓదార్చి; రక్షణంబు+ఒనర్పన్‌= రక్షించటానికి; ప్రకటవాత్సల్యతన్‌= వాత్సల్యాన్ని (ప్రకటిస్తూ; అరుగుదెంచెన్‌= అక్కడికి వచ్చాడు. 


తాత్పర్యం: రాజా! వినుము. యమధర్మరాజుకూడా పుత్రవాత్సల్యాన్ని ప్రకటిస్తూ తన కొడుకైన ధర్మరాజును ఓదార్చి 
రక్షించటానికి అక్కడికి చాలా సంతోషంతో వచ్చాడు. 


వ. అప్పుడు. 31 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ. వివిధ పాపాత్ములు వికృతశరీరు లై! యాతనా బాధితు లగుట మానె 
దుర్గంధమును గృధ్రవర్గాది పలలాశి। పక్షి పంక్తులు గుణప వ్రజంబు 
దోంపన యెటచి నెత్తురు కేశ పటలంబు । లస్టిపుంజము లదృశ్యంబు లయ్యె(; 
క్తు స్థ ్య క 
గ్రూరాసిపత్ర ఘోరారణ్యయుక్త వై। తరణి లేకుండె; సత్పరిమళంబు 


తే. నింపుంజేయు సో(కును సొగియించు తనుపు। నార వీతెంచి సమ్మోద మావహించె; 
నమృతమయ మిది యనందగి యనిల మధిక। విశదభావంబు( బ్రాపించె దిశలు పదియు. 32 


ప్రతిపదార్థం: వివిధ= నానా విధాలైన; పాప+ఆత్ములు= పాపాలు చేసినవారు; వికృత శరీరులు+ఐ= వికారం పొందిన శరీరాలు 
కలవారై; యాతనా= శిక్షలచేత; బాధితులు+అగుట= బాధపడటం, మానెన్‌= ఆగిపోయింది; దుర్గంధమును= చెడ్డవాసన; గ్నధ్రవర్గ+ 
ఆది= (గ్రద్ద మొదలైన; పలల+ఆశి= మాంసాన్ని తినేటటువంటి; పక్షిపంక్తులు= పక్షుల సమూహాలు; కుణప (వ్రజంబు= శవాల 
గుట్టలు; తో(పన= కనిపించటంలేదు; ఎజచి= మాంసం; నెత్తురు= రక్తం; కేశ పటలంబులు= వెండ్రుకల గుట్టలు; అస్టిపుంజములు= 
ఎముకల ్రోగులు; అదృశ్యంబులు+అయ్యెన్‌= మాయమైపోయాయి; [క్రూర+అసి= (క్రూరమైన కత్తులవంటి; ప(త్ర= ఆకులున్న; 
ఘోర+ అరణ్య యుక్త= భయంకరమైన అడవితో కూడిన; వైతరణి= వైతరణీనది; లేక+ఉండెన్‌= లేకుండా పోయింది; 
సత్సరిమళంబున్‌= మంచివాసనను; ఇంపున్‌= తృప్తినీ; చేయు= కలిగించే; సోకును= స్పర్శను; సొగియించు= పారవశ్యం కలుగజేసే; 
తనుపున్‌= చల్లదనమూ; ఆరన్‌+వీతెంచి= బాగా వ్యాపించి; సమ్మోదము= సంతోషం; ఆవహించెన్‌= కలిగించింది; అమృతమయము+ 
ఇది అనన్‌+తగి= ఇది అమృతంతో నిండిందా అన్నట్టుగా; అనిలము= వాయువు; అధిక= మిక్కిలి; విశదభావంబున్‌= మనోహరత్యాన్ని; 


దిశలుపదియున్‌= పది దిశలూ; (ప్రాపించెన్‌= పొందాయి. 


తాత్సర్యం: నానా విధాలైన పాపకర్మలు చేసినవారు వికారంపొందిన శరీరాలతో శిక్షలకు గురై బాధపడటం ఆగి 
పోయింది. చెడ్డవాసనతోడి (గ్రద్దలు మొదలైన మాంసాన్ని తినే పక్షుల సమూహాలు, శవాలగుట్టలు కనిపించటంలేదు. 
మాంసం, నెత్తురు, వెండ్రుకల గుట్టలు, ఎముకల పోగులు మాయమైపోయాయి. క్రూరమైన కత్తులవంటి ఆకులున్న 
భయంకరమైన అడవితోకూడిన వైతరణీనది లేకుండా పోయింది. మంచివాసనను తృప్తినీ కలిగించే గాలి, సుఖాన్ని 
కలుగజేసే చల్లదనమూ బాగా వ్యాపించి సంతోషం కలిగింది. ఇది అమృతంతో నిండిందా అన్నట్టు వాయువు 
మనోహరత్వాన్ని పదిదిశలలో వ్యాపింపచేసింది. 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఆ సమయంబున వాసవుతోడ( జనుదెంచినట్టి. 33 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; వాసవుతోడన్‌= ఇం(ద్రుడితో; చనుదెంచినట్టి= వచ్చినట్టి. 
తాత్పర్యం: ఆ సమయంలో ఇంద్రుడితోపాటు వచ్చిన. (తరువాతి పద్యంతో అన్వయం) 
మహాసగ్తర; 
(2) 

వసురుద్రాదిత్య గంధర్వ గరుడ భుజగ వ్రాతముల్‌ వైభవం బు 

ల్లసనం బొందంగ సిద్దు ల్మనముల ముదము ల్పల్లవింపంగ సాధ్యుల్‌ 

హసితస్వాంతంబులం బె ల్లలమికొన(గ నత్యాదరోత్మర్షముల్‌ పాం 

డుసుతో పాంతమ్ము నం బిండు గొని నిలిచి చూడ్కుల్‌ తదంగంబు గప్పన్‌. 34 
ప్రతిపదార్థం: వసు= వసువుల; రుద్ర= రుద్రుల; ఆదిత్య= ఆదిత్యుల; గంధర్వ= గంధర్వుల; గరుడ= గరుడుల; భుజగవ్రాతముల్‌= 
సర్పాల సమూహాలు; వైభవంబు= వైభవం; ఉల్లసనంబు= (ప్రకాశాన్ని; ఒందంగన్‌= పొందగా; సిద్దుల్‌= సిద్దులు; మనములన్‌= 
మనసులలో; ముదముల్‌= సంతోషాలు; పల్లవింపంగన్‌= చిగురొత్తగా; సాధ్యుల్‌; హసిత= సంతోషించిన; స్వాంతంబులన్‌= 


హృదయాలతో; అతి+ఆదర+ ఉత్కర్షముల్‌= మిక్కిలి అతిశయించిన ఆదరం; పెల్లు+అలమికొన(గన్‌= మిక్కిలి వ్యాపించగా; 
పాండుసుత+ ఉపాంతమ్మునన్‌= ధర్మరాజు సమీపంలో; పిండుగొని= చుట్టూ గుంపుగా చేరి; నిలిచి= నిలబడి; చూడ్కుల్‌= 


చూపులు; తద్‌+అంగంబు+కప్పన్‌= అతడి శరీరాన్ని ఆచ్చాదించగా. 

తాత్సర్యం: వసు, రుద్ర, ఆదిత్య, గంధర్వ, గరుడ, సర్ప సమూహాలు వైభవం (ప్రకాళించగా, సిద్దులు మనసులలో 

సంతోషం పొందగా సాధ్యులు సంతోషించిన హృదయాలతో మిక్కిలి అతిశయించిన ఆదరం అంతటా వ్యాపించగా 

ధర్మరాజు సమీపంలో చుట్టూ గుంపుగా చేరి నిలబడి చూపులు అతడి శరీరాన్ని (క్రమ్ముకొనగా. (తరువాతి వచనంతో 

అన్వయం) 

వ. ఒండొరులతో నక్కురుమూర్తి గుణవిశేషంబు లుగ్గడించి యగ్గించుచుండ సంయమి సుర సమేతంబుగా 
నయ్యాఖండలుండు నయ్యఖండ యశో మండితుం జేరంజని సాంత్వన స్వరంబున నిట్లనియె. 35 

ప్రతిపదార్థం: ఒండొరులతోన్‌= ఒకరితో ఒకరు; ఆ+కురుమూర్తి= ఆ ధర్మరాజు; గుణవిశేషంబులు+ఉగ్గడించి= సద్గుణాలను 

చెప్పి; అగ్గించుచున్‌+ఉండన్‌= (ప్రశంసిస్తుండగా; సంయమి= బుషులతో; సురసమేతంబుగాన్‌= దేవతలతో కూడ; ఆ+ 

అఖండలుండు= ఆ ఇంద్రుడు; ఆ+అఖండ+యశస్‌+మండితున్‌= అఖండమైన కీర్తిచేత ప్రకాశించే ఆ ధర్మరాజును; చేరన్‌+చని= 

సమీపించి; సాంత్వన= ఓదార్పు కలిగించే; స్వరంబునన్‌= గొంతుకతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఒకరితో ఒకరు ఆ ధర్మరాజు సద్గుణాలను చెప్పుకొని ప్రశంసిస్తుండగా బుషులతో, దేవతలతో కలిసి 

ఇంద్రుడు ఆ కీర్తిచే (ప్రకాశించే ధర్మరాజును సమీపించి ఓదార్పు కలిగించే గొంతుకతో ఇట్టా అన్నాడు. 


క. “నీ విచ్చో నునికికి ని । ద్దేవతలందటును వగచి ధిషణాగుణ సం 
భావిత! నిన్నుం దోడ్కొని । పో వచ్చినవారు కినుక( బో విడువ వనా. 36 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 747 


పతిపదార్థం: ధిషణాగుణ సంభావిత!= బుద్దిగుణంచేత సమ్మానించబడిన ఓ ధర్మరాజా!; నీవు; ఇచ్చోన్‌+ఉనికికిన్‌= ఇక్కడ 
ఉండటానికి; -ఈ+దేవతలు+అందణును= ఈ దేవతలందరూ; వగచి= బాధపడి; నిన్నున్‌+తోడ్కొని పోన్‌+వచ్చినవారు= నిన్ను 
తీసికొని పోవటానికి వచ్చారు; కినుకన్‌+పోన్‌+విడువవనా!= కోపం వదలిపెట్టవయ్యా! 


తాత్సర్యం: 'బుద్దిగుణంచేత సమ్మానించబడిన ధర్మరాజా! నీవు ఇక్కడ ఉండటంచేత ఈ దేవతలందరూ బాధపడి 
నిన్ను తీసికొనిపోవటానికి వచ్చారు. కోపం వదలిపెట్టుము నాయనా! 


క సిద్దియు నవ్యయలోక స। మృద్ద సుఖావాప్తియును శమిత వికృతియు స 
ద్దుద్దియు నుదాత్తభంగిని । సిద్దించెను నీదుగుణ విశేషము కతనన్‌. 37 


బల 
ప్రతిపదార్థం: సిద్దియున్‌= యోగఫప్రాప్తి; అవ్యయలోక సమృద్ద సుఖ+అవాప్తియున్‌= నాశరహితమైన (బ్రహ్మలోక సమృద్దమైన 
సుఖప్రాప్తి; శమితవికృతియున్‌= శమించిన వికారాలు; సద్భ్బుద్దియున్‌= సద్బుద్ది; నీదు= నీ; గుణ విశేషము కతనన్‌= గుణ 
విశేషంచేత; ఉదాత్తభంగిన్‌= ఉదాత్త రీతిలో; సిద్దించెను= సిద్దించాయి. 


తాత్సర్యం: నీకు యోగం ప్రాప్తించింది. నాశరహితమైన బ్రహ్మలోక సమృద్దమైన సుఖప్రాప్తికూడా సిద్దించింది. నీ 
వికారాలు శమించాయి. నీకు సద్బుద్ది కలిగింది. నీ గుణవిశేషంచేత ఇవన్నీ ఉదాత్తరీతిలో నీకు సిద్దించాయి. 


విశేషం: యోగం= ఇంద్రుడు చెప్పుతున్నది యోగసిద్దిని గురించి, దానివలన అష్టసిద్దులు కలుగుతాయి. అణిమ, గరిమ, 
లఘిమ, మహిమ, (ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వము, వశిత్వము - అన్నవి ఈ సిద్దులు. ఇవి ఆధారంగానే ధర్మజుడు సశరీరుడై 
స్వర్గానికి వచ్చాడు. కాని ఇతరులవలె అక్కడ ఉండిపోవటానికి రాలేదు. అది ఇంద్రుడికి తెలుసు. 

ధర్మరాజు ముముక్షువుగా వచ్చాడు. సర్వబంధమోక్షం కావాలని ధర్మజుడి ఆకాంక్ష. దానికి తగిన సాధనసంపత్తి ధర్మజుడి 
జన్మంలోనే ఉన్నది. స్వభావంతో ఆయన సద్దుణి, సద్బుద్ది సిద్ధించింది. కనుక ఇహపర విభేద దృష్టి ఆయనలో ఆజన్మాంతమూ 
పనిచేస్తోంది. ఇదే గుణవిశేషం. దీనిచేత ఆయనకు అవ్యయలోక ప్రాప్తి కలిగింది. ఈ మాట చాలా ముఖ్యమైనది. ధర్మజుడు 
మాత్రమే శమమును సాధించాడు. వికారదూరుడు కావటమే “శమ” మంటే, ఆ స్థితిని శాంతమంటారు. దీనినే శాస్త్రంలోవలె 
మోక్షమంటారు. ఆ మోక్షం 'అవ్యయమైనది. అక్కడ తరుగుదల లేదు. స్వర్గంలోవలె సుఖానుభవం తరువాత మళ్ళీ మానుషతనువు 
ఎత్తవలసిన అవసరంలేదు. దానినే “బ్రహ్మ” లోకమన్నారు. ఈ (బ్రహ్మ అక్షర పర “బ్రహ్మ” తప్ప సత్యలోకావాసి కాడు. గీతాకారుడు 
ఈ అక్షర= అవ్యయతత్త్యమే తానని చెప్పాడు. 

“యం ప్రాప్య న నివర్తంతే తద్దాను పరనుం నమమ” అని స్వామి సెలవిచ్చాడు. దేనిని చేరినవారు మరలి రారో - ఆ 
స్థానం 'పరమమైనది. ఆ స్థానం నాది అని అర్థం. అది ధర్మజుడికి సిద్దించిందట. అదికూడా 'ఉదాత్తంగా' ధర్మరాజుకు ఈ సిద్ది 
గుణ విశేషంచేత సహజంగా కలిగింది. హఠాత్తుగానూ కలగలేదు. హఠయోగాదులవలన కలిగిందీ కాదు. అందుచేత ఇంద్రుడు 


ఇట్లా అన్నాడు. 
క విను మొక్కటి సెప్పెద రా । జనువానికి నెల్ల దప్ప దవనీశ్వర! యె 

ట్లును నారక స్థలంబుం । గనుంగొన వలయు టిది వేదకథితము సుమ్మీ! 38 
వ్రతివదార్హం: ఒక్కటి= ఒక విషయం; చెప్పెదన్‌= చెప్పుతాను; అవనీ+ఈళ్వర! విను= ధర్మరాజా! వినుము; 


రాజు+అనువానికిన్‌+ఎల్లన్‌= రాజన్న (ప్రతి ఒక్కడికీ; ఎట్టును= ఎట్టాగైనా; నారకస్టలంబున్‌= నరకాన్ని; కనుంగొనవలయుట= 
E99 ౧ CF థి 
చూడవలసిరావటం; తప్పదు= తప్పేది కాదు; ఇది= ఈ విషయం; వేద కథితము= వేదంచేత చెప్పబడ్డది; సుమ్మీ!= సుమా! 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! ఒక విషయం చెప్పుతాను వినుము. రాజన్న ప్రతి ఒక్కడికీ ఎట్లాగైనా నరక ద్వార దర్శనం 
చేయవలసిరావటం తప్పేది కాదు. ఇది వేదం చెప్పిన మాట సుమా! 


విశేషం: 'రాజ్యాంతే నరకం (ధ్రువమ్‌” అని శాస్త్ర ప్రమాణం. అది వేదమూలమైన సిద్దాంతమని వేదవ్యాసుడు చెప్పుతున్నాడు. 
రాజ్యపాలనలో సంకల్పితంగానో అసంకల్పితంగానో పాప “పంకిలం' (బురద) రాజుకు అంటుకొనక తప్పదు. కొన్నిటికి కర్త, 
కొన్నిటికి ప్రేరకుడు. కొన్నిటికి సాక్షి. అన్నిటికీ బాధ్యుడు. ఇట్లా రాజు 'పాప' భాగి అవుతున్నాడు. అందుకే 'నరకం'లో పడటమో, 
కనీసం నరక ద్వార దర్శనమో తప్పదట. ధర్మజుడి “పాపం చాలా తక్కువ కాబట్టి నరక దర్శన భ్రమనైనా పొందక తప్పలేదు. 


సీ, పుణ్యంబులును బాపములు రెండు జోకలై । యుండు6బుణ్యంబుల నొదవు నాక 
సుఖము పాపంబుల. జొప్పడు నరకదుః। ఖము విను మున్ను నాకంబు సుఖము 
ననుభవించిన యట్టి యతండు పదంపడి । యధిక నారక పీడ ననుభవించు; 
మున్నునారక దుఃఖమున. బడ్డవా( డనం । తరమ నాకమున౦. దా బొరయు సౌఖ్య; 


తే. మల్పపుణ్యుండు తొలి తొలి యమరతా సు। ఖంబు గయికొని మటియు దుఃఖముల నొందు; 
భూరిపుణ్యుండు మునుమును ఘోర నిరయ । యాతనల నొంది వెండి సౌఖ్యంబు లొందు. 39 


ప్రతిపదార్థం: విను= వినుము; పుణ్యంబులును= పుణ్యాలు; పాపములు= పాపాలు; రెండున్‌= రెండూ; జోకలు+ఐ= జంటగా; 
ఉండున్‌= ఉంటాయి; పుణ్యములన్‌= పుణ్యాలచేత; నాక సుఖము= స్వర్గ సుఖం; ఒదవున్‌= కలుగుతుంది; పాపంబులన్‌= 
పాపాలచేత; నరక దుఃఖము; చొప్పడున్‌= కలుగుతుంది; మున్ను= ముందుగా; నాకంబు సుఖము= స్వర్గ సుఖం; 
అనుభవించిన+అట్టి+అత(డు= అనుభవించినవాడు; పదంపడి= తరువాత; అధిక= మిక్కిలి అధికంగా; నారకపీడన్‌= నరక 
బాధ; అనుభవించున్‌= అనుభవిస్తాడు; నారకదుఃఖమునన్‌= తొలుత నరకదుఃఖంలో పడ్డవాడు; అనంతరము+అ= తరువాతే; 
నాకమునన్‌= స్వర్గంలో; తాన్‌= తాను; సౌఖ్యమున్‌= సౌఖ్యాన్ని; పొరయున్‌= పొందుతాడు; అల్పపుణ్యుండు= అల్పంగా 
పుణ్యంచేసికొన్నవాడు; తొలి తొలి= ముందుగా; అమరతాసుఖంబున్‌= స్వర్గసుఖాన్ని; కయికొని= స్వీకరించి; మజీయున్‌= పిదప; 
దుఃఖములన్‌+ఒందున్‌= దుఃఖాలను పొందుతాడు; భూరి పుణ్యుండు= అధిక పుణ్యం చేసికొన్నవాడు; మునుమును= ముందుగా; 
ఘోర= ఘోరమైన; నిరయ= నరక; యాతనలన్‌+ఒంది= యాతనలను అనుభవించి; వెండి= పిదప; సౌఖ్యంబులు+ఒందున్‌= 


సుఖాలు పొందుతాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! జా(గ్రత్తగా వినుము. పుణ్యపాపాలు రెండూ జంటగా ఉంటాయి (ఒకదానితో ఒకటి కలిసే 
ఉంటాయి). పుణ్యంచేత స్వర్గం, పాపంచేత నరకం కలుగుతాయి. తొలుత స్వర్గంలో సుఖం అనుభవించినవాడు 
పిదప నరకంలో చాలా బాధలు పడతాడు. తొలుత నరకయాతన అనుభవించినవాడు ఆ తరువాతే స్వర్గసుఖాలు 
చవిచూస్తాడు. అల్పంగా పుణ్యం చేసికొన్నవాడు తొలుత స్వర్గసుఖాన్ని స్వీకరించి తరువాత చాలాకాలం నరకయాతన 
అనుభవిస్తాడు. అధికపుణ్యం చేసికొన్నవాడు మొదట నరకయాతన అనుభవించి తరువాత చాలాకాలం స్వర్గసుఖాలు 
పొందుతాడు. 


నిశేషం: భగవద్గీత గుణత్రయ, (శ్రద్దాత్రయాలుగా చెప్పిన విషయ సర్వస్వ సారాంశమూ ఈ ఒక్క పద్యంలో ఉన్నది. దైవత్వం 


సాత్తికసంపద. రాక్షసత్వం తామసికసంపద. మానవత్వం ఈ రెండింటి ధర్మాలలో ఉన్న రాజసికసంపద. సత్త ప్రధానమైన 
సుఖం తొలుత అమృతతుల్యంగా ఉండి కడపట విషమై ప్రాణం తీస్తుంది. ధర్మరాజుకు పుట్టిన సందేహాలను నివృత్తి చేయటమే 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 740 
3 


మహేంద్రుడి తాత్పర్యం. దుర్యోధనుడు మహాల్పపుణ్యుడు. అందుచేత స్వర్గసుఖం తొలుత అనుభవిస్తున్నాడు. తరువాత రౌరవాది 
నరకాలు సిద్దంగా ఎట్లాగూ ఉన్నాయి. పాండవులు మహాపుణ్యాత్ములు. అందుచేత నరకబాధను తొలుత పడుతున్నారు. చివరకు 
దీర్ధమైన స్వర్గసుఖం ఉన్నదివారికి. 

మరి ధర్మరాజు! ఇతడికి స్వర్గాన్ని అతిశయించిన అక్షరత్వసిద్ది కావాలి. అది పుణ్యపాపాలను సమదృష్టితో స్వీకరించిన 
మితి చిత్తునికే సాధ్యం. అందుకే ఇంద్రియాధిదేవత అయిన ఇంద్రుడు ఈ (ప్రబోధం చేస్తున్నాడు. 


'దోకి అంటే 'జంటి అని వాచ్యార్థమే కాని - పరస్పర ఆ(శ్రితంగా ఉంటాయని పరమార్ధం. ఒకే వ్యక్తిలో పుణ్యపాపాలు 
రెండూ ఉంటాయని అర్థం. 


ధర్మరాజులోనూ రాచరికంవలన ఏర్పడిన పాపాంశలేశం చేతనే నరకద్యార దర్శనం కలిగిందని అర్థం చేసికొనాలి. అది 
ముందు చెప్పబడింది. 


ఒక్క మనిషికి మాత్రమే అటు సాత్త్వికానికి ఎగరగలిగిన అవకాశం ఉన్నది. తామసంలో కూరుకుపోయే దౌర్భాగ్యం 
ఉన్నది. 


క ఇట నేను నిన్ను( బుత్తెం । చుట యుత్తరకాల దివ్య సుఖ సంగమ సం 

ఘటనకు. గాదే నీ కట । కట బడుటకు దీని. దెలుపంగా రావలసెన్‌. 40 
ప్రతిపదార్థం: ఇటన్‌= ఇక్కడికి; ఏను= నేను; నిన్నున్‌= నిన్ను; పుత్తెంచుట= పంపించటం; ఉత్తరకాల= భవిష్యత్తులో; దివ్య= 
స్వర్గ; సుఖ= సుఖంతో; సంగమ= కలయిక; సంఫఘుటనకున్‌= జరగటానికి; కాదే!= కాదా! (అవునని అర్థం); నీ= నీవు; 
కటకటన్‌+పడుటకున్‌= బాధపడుతూ ఉండటంవలన; దీనిన్‌= దీనినంతా; తెలుపంగాన్‌= తెలుపగా; రావలసెన్‌= రావలసి వచ్చింది. 
తాత్పర్యం: నేను నిన్నిక్కడికి పంపించటం భవిష్యత్తులో సర్వసుఖ ప్రాప్తికొరకే కదా! నీవు బాధపడుతూ ఉండటంవలన 
నీ కిదంతా చెప్పవలసి వచ్చింది. 


సీ, కర్టుండుత్తమసిద్ధి. గాంచి వెలింగెడు । నమ్మహాభుజునకు నై కరంబు 
దుఃఖీంతు నీ వెప్తు: దుది ముట్టి యున్నా! డి। తండు నిజోజ్జ్వలస్థాన మొంది 
సర్వాస్ర్రవిదుని నా జలజాప్త నందను. । గనుంగొని చిత్తంబు కల(క విడువు; 
మనిలనందనుండు నర్గును(డును నకులుండు | సహదేవు(డును భవతైైన్యరూప 


తే. వర్తి సర్వమహీపతివర్గములును । ద్రౌపదియు ద్రౌపదేయులు రాజవర్య! 
దీప్త నిజధామ సంప్రాప్తి( దేజ మలరి | యుండగా జూచి సమ్మోదయుతు(డ వగుము. 41 


ప్రతిపదార్థం: రాజవర్య!= ధర్మరాజా!; కర్ణుడు; ఉత్తమ సిద్దిన్‌= ఉత్తమ స్థితి ప్రాప్తిని; కాంచి= పొంది; వెలింగెడున్‌= ప్రకాశిస్తున్నాడు; 
ఆ+మహాభుజునకున్‌+ఐ= ఆ పరాక్రమవంతుడికొరకై; నీవు; ఎవ్లున్‌= ఎప్పుడూ; కరంబున్‌= మిక్కిలిగా; దుఃఖింతు= దుః 
ఖిస్తుంటావు; ఇతండు= ఈ కర్షుడు; నిజ+ఉజ్ఞ్యలస్థానము+ఒంది= తనదైన (ప్రకాశవంతమైన స్థానం పొంది; తుదిముట్టి+ఉన్నాం 
డు= పరాకాష్టనంది ఉన్నాడు; సర్వా(స్త విదున్‌= అన్ని అస్త్రాలు తెలిసినవాడైన; ఆ జలజాప్తనందనున్‌= ఆ సూర్యకుమారుడిని, 
కర్ణుడిని; కనుంగొని= చూచి; చిత్తంబుకలంక= మనోవ్యథ; విడువుము= విడిచిపెట్టుము; అనిలనందనుండు= వాయుపుత్రుడు 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 

(భీముడు); అర్జునుండును= అర్జునుడూ; నకులుండు= నకులుడు; సహదేవుండును; భవత్‌= నీ; సైన్యరూపవర్తి= సైన్యరూపంలో 
ప్రవర్తించిన; సర్వమహీపతివర్గములును= రాజసమూహాలన్నీ; (ద్రౌైపదియున్‌= (ద్రౌపదీ; (ద్రౌపదేయులున్‌= ద్రౌపది కుమారులూ; 
దీప్త= (ప్రకాశించే; నిజధామ= తమతమ నెలవులను; సంప్రాప్తిన్‌= పొందటంవలన; తేజము+అలరి= తేజస్సు అతిశయించి; 
ఉండయణగాన్‌= ఉండగా; చూచి; సమ్మోదయుతు(డవు+అగుము= సంతోషం పొందుము. 


తాత్సర్యం: ధర్మరాజా! కర్టుడు ఉత్తమ స్థాన ప్రాప్తిని పొంది ప్రకాశిస్తున్నాడు. ఆ పరాక్రమవంతుడికొరకు నీవు ఎప్పుడూ 
దుఃఖిస్తుంటావు. ఈ కరుడు తనదైన ప్రకాశవంతమైన స్థానాన్ని పొంది పరాకాష్ట్రనంది ఉన్నాడు. సకలశసాస్తవిదుడైన 
ఈ సూర్యనందనుడిని చూచి మనోవ్యథను విడిచిపెట్టుము. భీమార్జున నకుల సహదేవులు, నీ సైన్యంలో ఉండి పోరాడిన 
రాజసమూహాలూ, (ద్రౌపదీ, ద్రౌపది పుత్రులూ అందరూ ప్రకాశిస్తున్న తమ తమ స్థానాలను పొంది తేజస్సు అతిశయించి 
ఉండగా చూచి సంతోషించుము. 


విశేషం: 'దేవ' అనే శబ్దానికి మూలమైన ధాతువు అర్థం - దివ, ప్రకాశమని, ప్రకాశించేవారు దేవతలు. దేవతాలోకానికి 
చెందినవారందరూ తేజోరూపాలతో (ప్రకాశిస్తుంటారు. అవి భౌతికతనువులు కావు అని ఇంద్రుడు సూచిస్తున్నాడు. 


ఆ. దైవ విహిత మగుట దప్పింప రాకున్న! యట్టి యల్ప దుఃఖ; మనుభవించి 
తింక నిట సుఖంబు లేపార నాతోడ । విహరణం బొనర్పు విమలచరిత! 42 


ప్రతిపదార్థం: దైవ= దైవంచేత; విహితంబు+అగుటన్‌= శాసించబడింది కావటంవలన; తప్పింపన్‌+రాక+ఉన్న+అట్టి= తప్పించటానికి 
వీలులేని; అల్పదుఃఖము= కొద్ది దుఃఖాన్ని; అనుభవించితి(ఏ)= అనుభవించావు; ఇట= ఇకమీద; సుఖంబులు+ఏపారన్‌= సుఖాలు 
అతిశయించగా; విమలచరిత!= ఓ నిర్మల చరిత్రగల ధర్మరాజా!; నాతోడన్‌= నాతో కలిసి; విహరణంబు= విహారం; ఒనర్సు= 
చేయుము. 

తాత్పర్యం: విమలచరి(త్రుడవైన ఓ ధర్మనందనా! దైవం శాసించినందున తప్పించటానికి వీలులేని అల్పదుఃఖాన్ని 
ఇంతవరకు అనుభవించావు. ఇక నాతో కలిసి సుఖాలు అతిశయించగా స్వర్గవిహారం చేయుము. 


క. మానిత సువ్రతములకు । న్థానకరణమునకు ననుగుణం బయిన శుభం 

బేనీకుం గావింపం । గా నుజ్జ్వల వృత్తి. బరంగు కౌరవముఖ్యా! 43 
ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= ధర్మరాజా! మానిత= మన్నించబడిన; సువ్రతములకున్‌= ఉత్తమ(వ్రతాలు చేసినందుకు; దాన= 
దానాలను; కరణమునకున్‌= చేసినందుకు; అనుగుణంబు+అయిన= అనుగుణమైన; శుభంబు= శుభాన్ని; ఏన్‌= నేను; 
నీకున్‌+కావింపన్‌+కాన్‌= నీకు చేయగా; ఉజ్జలవృత్తిన్‌= ప్రకాశంతో (తేజస్సుతో); పరంగు(ము)= ఒప్పుము. 
తాత్పర్యం: ధర్మరాజా! మన్నించబడ్డ ఉత్తమ(వ్రతాలు చేసినందుకు, దానాలు చేసినందుకు అనుగుణమైన శుభాలను 
నేను కలిగించగా నీవు ప్రకాశవంతుడవై వెలుగుము. 
తే. రాజసూయాశ్వమేధాధ్వరముల సంచి। తంబు లయిన యుదాత్త లోకంబు లనుభ 

వింపు మాధిక్య మహనీయ విభవ మెస(గ। నక్షయోదార సౌఖ్యంబు లావహిల్ల. 44 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 751 
ప్రతిపదార్థం: రాజసూయ= రాజసూయం; అశ్వమేధ+అధ్వరముల= అశ్వమేధ యాగాలను చేసినందువలన; సంచితంబులు+ 
అయిన= కూడబెట్టబడిన; ఉదాత్తలోకంబులు= పుణ్యలోకాలను; ఆధిక్య= ఆధిక్యంతో కూడిన; మహనీయ= గొప్ప; విభవము+ఎస6 
గన్‌= వైభవం ఒప్పగా; అక్షయ= తరుగులేని; ఉదార= ఘనమైన; సౌఖ్యంబులు= సుఖాలు; ఆవహిల్లన్‌= కలుగగా; అనుభవింపుము= 


అనుభవించుము. 


తాత్పర్యం: ధర్మనందనా! రాజసూయం, అశ్వమేధం మొదలైన యాగాల ఫలితంగా లభించిన పుణ్యలోకాలను 
ఆధిక్యంతో గొప్ప వైభవంతో తరుగులేని ఘనమైన సుఖాలతో అనుభవించుము. 


సీ. మహితవర్తనులైన మాంధాతృ నల హరి । శ్చంద్ర దిలీప దుష్యంత భరతు 
లొందిన కీర్తనీయోన్నతి నొందుము । నిను గొనియాడంగ ముని నిలింప 
గంధర్వ గరుడోరగ ప్రధానులు సిద్ద । సాధ్య సత్తములును సకుతుకముగ 
వచ్చినవా' రని వారినెల్లను. జూప | నతండు వినయ సంభృతాంగు6. డగుచు 


తే. నాదరముగ బ్రత్యుద్గతి యాచరింప । వార లెంతయు. బ్రీతిమై గారవంపుం 


బలుకు లెసంగంగ నధిక సంభావనంబు । సేసి రాననములు విలసిల్లుచుండ. 45 


ప్రతిపదార్థం: మహితవర్తనులు+ఐన= ఉదాత్త జీవనులైన; మాంధాతృ= మాంధాత; నల= నలుడు; హరిశ్ళం[ద్ర= హరిశ్చంద్రుడు; 
దిలీప= దిలీపుడు; దుష్యంత= దుష్యంతుడు; భరతులు= భరతుడు (వీరంతా); ఒందిన= పొందిన; క్షీర్తనీయ= ప్రస్తుతించదగిన; 
ఉన్నతిన్‌= జొన్నత్యాన్ని; ఒందుము= పొందుము; నినున్‌ కొనియాడంగన్‌= నిన్ను ప్రశంసించటానికి; గంధర్వ= గంధర్వులు; 
గరుడ= గరుడులలో; ఉరగ ప్రధానులు= పాములలో ముఖ్యులైనవారు; సిద్ద= సిద్దులు; సాధ్యసత్తములున్‌= సాధ్యులలో ముఖ్యులు; 
సకుతుకముగన్‌= కుతూహలంతో; వచ్చినవారు+అని= వచ్చారని; వారిన్‌+ఎల్లనున్‌+చూపన్‌= వారినందరినీ చూపగా; అత(డు= 
ధర్మరాజు; వినయ= వినయంతో; సంభృత+అంగుండు+అగుచున్‌= నిండిన దేహం కలవాడై; ఆదరముగన్‌= ఆదరంతో; ప్రతి+ 
ఉద్గతి= లేచి నిలవటం; ఆచరింపన్‌= చేయగా; వారలు= వారంతా; ఎంతయున్‌= ఎంతో; ్రీతిమైన్‌= (ప్రీతితో; ఆననములు= 
ముఖాలు; విలసిల్లుచున్‌+ఉండన్‌= వికసిస్తుండగా; గారవంపు+పలుకులు= గౌరవవాక్యాలు; ఎస(గంగన్‌= అతిశయించగా; అధిక= 
మిక్కిలిగా; సంభావనంబు+చేసిరి= గౌరవించారు. 


తాత్సర్యం: ఉదాత్తజీవనులైన మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు - వీరంతా ఏ 
ఉన్నత స్థితిని పొందారో ఆ కీర్తనీయమైన స్థానాన్ని పొందుము. నిన్ను ప్రశంసించటానికి గంధర్వులు, గరుడులు, 
ఉరగులు, సిద్దులు, సాధ్యులు - వీరందరూ కుతూహలంతో వచ్చారు” అంటూ వారినందరినీ చూపాడు. వారిని చూచి 
ధర్మరాజు వినయాంగుడై లేచి నిలబడి నమస్కరించాడు. వారందరూ ఎంతో ప్రీతిగా ముఖాలు వికసించగా 
గౌరవవాక్యాలతో ధర్మనందనుడిని మిక్కిలిగా సత్కరించారు. 


నిశేషం: భారతచరిత్రలో సుప్రసిద్దులు షట్చక్రవర్తులు. 'హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవః, సగరః కార్తవీర్యశ్చ షడేతే 

చక్రవర్తినః అని చెప్పారు. కాని తిక్కనగారు చెప్పుతున్న మాంధా(త్రాది చ(క్రవర్తులలోని లక్షణాలు ధర్మరాజులో ఏదో ఒకరకంగా 

అన్వయిస్తాయి కాబట్టి ఈ వరుసలో చెప్పాడు. 

మాంధాత : యవనాశ్వుడు భృగుమహర్షి ఉంచిన మంత్ర జాలాగ్నితోడుగా అతడి గర్భంనుండి బయటపడ్డ కుమారుడు 
మాంధాత. ఇంద్రుడు ఆ శిశువునోట తనవేలుంచి కుడిపి పెంచాడు. 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


నలుడు : ద్యూతంలో సోదరుడివలన సర్వం కోల్పోయి 'ఏకవ(స్తులు'గా నలదమయంతులు అరణ్యవాసం చేశారు. ఒకే 
చీర కట్టుకొన్నారు. చివరికి అతడి ధర్మబుద్దే అతడిని కాపాడింది. ధర్మనందనుడి కథకూడా ఇదే. 


హరిశ్చంద్రుడు: సత్యవాక్సరిపాలకుడు. కడకు భార్యను బలిఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. ధర్మరాజుకూడా సత్యవాక్కుకనుకే 
-అశ్వత్చామా 'హతః కుంజరః అనే మాటను లోగొంతుకతో మాటాడాడు. అన్న మాటకు కట్టుబడే అరణ్య 
అజ్ఞాతవాసాలు చేశాడు. 


దిలీపుడు : కామధేనువు శాపంవలన సంతానం కలుగక పోగా వసిష్టుడి ఆనతిమేరకు కామధేనువు సంతానమైన నందినిని 
భార్యతో కలిసి సేవించాడు. చివరకు ఆ నందినిని తినటానికి వచ్చిన పులికి తానే ఆహారం కావటానికి సిద్ధపడ్డాడు. 
దిలీపుడివలె ధర్మజుడు కూడా త్యాగమూర్తే,. 


దుష్యంతుడు : భార్యావియోగం సంభవించినా రాజధర్మాన్ని అనుష్టించటంలో అప్రమత్తత (ప్రదర్శించిన ధీరోదాత్తుడు. 


భరతుడు శకుంతలా దుష్యంతుల పుత్రుడైన ఇతడే భరతరాజవంశాలకు కర్త అయ్యాడు. పాండవ కారవులదికూడా 
భరతవంశమే. అందుకే ఈ (గంథం భారతమయింది.అందుచేత ధర్మరాజు దుష్యంత భరతుల వంశంలో పుట్టి 
- ఆ వంశ ప్రతిష్టను తన ఉదాత్తజీవనంచేత వెలిగించాడని అర్థం. 


వ. అమ్మహేంద్రు( డమ్మహానుభావునితో మటియు నిట్లనియె. 46 
ప్రతిపదార్థం: ఆ+మహేంద్రుండు= ఆ ఇంద్రుడు; ఆ+మహానుభావునితోన్‌= ధర్మరాజుతో; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా చెప్పాడు. 

తాత్పర్యం: ఇంద్రుడు ధర్మరాజుతో ఇంకా ఇట్టా చెప్పాడు. 


క. “ఆకాశగంగ యిది పు । ణ్యాకృతి; యిన్నది. బరిఫ్లతాంగు(డ వై సు 
శ్లోకా! నాచెప్పిన నృప। లోకంబును మిగులు మమరలోకసుఖములన్‌.' 47 
పతిపదార్థం: సుశ్లోకా!= యశోవంతుడా!; ఆకాశగంగ; ఇదె= ఇదిగో ఇదే; పుణ్య+ఆకృతి= పుణ్యమే ఈ నదిరూపంలో 


ఆకృతిదాల్చింది; ఈ+నదిన్‌= ఈ నదిలో; పరిషత+అంగుడవు+ఐ= స్నానంచేసినవాడవై; అమరసుఖములన్‌= స్వర్గసుఖాల 
అనుభవంలో; నా చెప్పిన= నేను ఇంతకు మునుపు చెప్పిన; నృపలోకంబును= రాజుల సమూహాన్ని; మిగులుము= అతిశయించుము. 


తాత్సర్యం: 'యశోవంతుడవైన ఓ ధర్మరాజా! ఇదిగో ఇదే ఆకాశగంగ. పుణ్యమే ఈ నది ఆకారాన్ని పొందింది. ఈ 
నదిలో స్నానంచేసి స్వర్గసుఖాల అనుభవంలో ఇంతవరకు చెప్పిన రాజ సమూహాన్ని అతిశయించి ప్రకాశించుము.' 


యముడు ధర్మరాజు నుచిత వచనంబుల సంభాషించుట (సం.18-3-28) 


(ఈక 


అనియె నప్పుడు ధర్ము. డదభిరామమూర్తి ము । ఖ ప్రసాదంబున6 గరము వెలుగ 
నా రాజవర్యుని( జేరంగ నరిగి ని। స్సీమగౌరవ! పరీక్షింప! గంటి 

నిన్ను ముమ్మా: అరణీ ప్రసంగంబున । ద్వైతవనంబునం దగిలి కుక్క 

తో వచ్చినప్పుడు దైవతగిరిపొంత | ననుజవర్గము విషయంబు గాంగ. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 753 
తే. నిప్పుడిచటను; జలన మొకప్పుడైన । నీదుమది నించుకేనియు లేదు; దమము 
శమము సత్యంబు మద్దత సారభక్తి। నీకు నగ్గలములు మహనీయచరిత! 48 


ప్రతిపదార్థం: అప్పుడు= అట్టా ఇంద్రు డంటున్న సమయంలో; ధర్ముండు= యమధర్మరాజు; అభిరామమూర్తి= మనోహరమైన 
ఆకారంకలవాడు; ముఖ(ప్రసాదంబునన్‌+కరము వెలు(గన్‌= ముఖం యొక్క (ప్రసన్నతచేత మిక్కిలి (ప్రకాశిస్తూ; ఆ రాజవర్యునిన్‌= 
ధర్మరాజును; చేరంగన్‌+అరిగి= సమీపించి; అనియెన్‌= ఇట్లా అన్నాడు; నిస్పీమగౌరవ!= ఎల్లలు లేని గౌరవం పొందిన ఓ రాజా!; 
నిన్నున్‌= నిన్ను; ద్వైతవనంబునన్‌= అరణ్యవాస సమయంలో ద్వైతవనంలో; అరణీ (ప్రసంగంబునన్‌= అరణి విషయంగానూ; 
దైవతగిరిపొంతన్‌= మేరుపర్వత సమీపంలో; తగిలి= ఇష్టపడి; కుక్కతోన్‌+వచ్చినప్పుడు= కుక్కతో వచ్చిన సమయంలో; ఇప్పుడు+ 
ఇచటను= ఇప్పుడిక్కడ; అనుజవర్గము విషయంబు+కాంగన్‌= సోదర సమూహ విషయంగానూ; ముమ్మాణు= మూడుసార్లు; 
పరీక్షింపన్‌+కంటిని= పరీక్షించి చూచాను; మహనీయచరిత!= పుణ్యచరి(త్రుడా!; నీదుమదిన్‌= నీ మనసులో; ఒకప్పుడైనన్‌= 
ఒకసారైనా; చలనము= కదలిక; ఇంచుకేనియున్‌= కొంచెంకూడా; లేదు= కనిపించదు; నీకున్‌= నీకు; దమము= 
బాహ్యేం(ద్రియనిగ్రహం; శమము= అంతరింద్రియని[గ్రహం; సత్యంబు= సత్యగుణం; మత్‌+గత+సారభక్తి= నాపై ఉన్న గాఢభక్తి; 


అగ్గలములు= మిక్కిలి 'ప్రశంసనీయాలు. 
nM 


తాత్సర్యం: ఇట్టా ఇంద్రు డంటున్న సమయంలో మనోహరాకారుడూ, ముఖం యొక్క ప్రసన్నతచేత |ప్రకాశిస్తున్నవాడూ 
అయిన యమధర్మరాజు ధర్మరాజును సమీపించి ఇట్లా అన్నాడు; అనంత గౌరవం పొందిన ఓ రాజా! నిన్ను మొదటిసారి 
ద్రైతవనంలో అరణి విషయకంగానూ, రెండోసారి మేరుపర్వత సమీపంలో కుక్కతో నీవు వచ్చినప్పుడూ, మూడోసారి 
ఇప్పుడు ఇక్కడ నీ సోదరుల స్వర్గప్రాప్తి విషయంలోనూ - మూడుసార్లు నిన్ను నేను పరీక్షించాను. ఓ పుణ్యచరి(త్రుడా! 
నీ మనసులో ఒక్కసారికూడా ఏ కొంచెమైన కదలిక కూడా లేదు. నీకు దమ, శమ, సత్యగుణాలూ, నాపైన (ప్రగాఢమైన 
భక్తీ ఉన్నాయి. 


విశేషం: ధర్మరాజు అవతార రహస్యం ఇందులో ఉంది. ధర్మం పురుషార్థాలను బంధిస్తుంది. ధరిస్తుంది. అందుకే అది 'అక్షం' 
(ఇరుసు)వలె కదలకుండా ఉంటుంది. అదే ధర్మనందనుడిలోని నిశ్చలత్వం. 


సారభక్తి= గాఢమైన అన్నది వాచ్యార్థంగా చెప్పినా, అంతస్తత్యరూపమైన కూడిక అని అర్థం. భక్తి - శబ్దానికి కలిసి 

ఉండటమనే అర్థం ఉంది. 'సారి మన్నా, 'అంతస్తత్త' మన్నా ఒక్కటే. యముడి అంశే ధర్మరాజు కాబట్టి ఈ మాట చాలా 
అర్థవంతమైనది. సాక్షాత్తు యముడే సెలవిస్తున్నాడు కాబట్టి. 
థి రూ యె — ౨ అ 


దమం - అంతరింద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియ వ్యాపారాలను నియమిస్తూ దేహస్థితిని తన అదుపులోనికి తీసికొని 
నిశ్చలత్వాన్ని సాధించటం. ధర్మరాజు దీనిని సాధించటంచేత ఆ మహాప్రస్థానంలో పడిపోలేదు. 

సత్యం- 'బుతం సత్యం చ, పరం ధీమహి” - పరతత్త్వ స్పృహతోడి ధర్మాన్ని నిర్వహింపజేసే మహాశక్తి 'సత్యం', 
భారతంలోని పరతత్యస్పృహ పేరే శ్రీకృష్ణుడు. ధర్మాన్ని నిర్వహింపజేసిన మహాశక్తి ధర్మరాజు. కనుక ఆయన 'సత్య” రూపుడు. 
అందుకే ఆయన ఒకడే మిగిలాడు. ఏది “సతో పదార్థమో అది ఎప్పటికీ అనంతంగా మిగులుతుంది. 

ఇక్కడ “యముడు” కాలస్వరూపుడు 'కాలో యం' అని శ్రుతి చెప్పిన మహాతత్తం ఇది. ఏది సత్యరూపంలో ధర్మాన్ని 
నిర్వహింపజేసి జగత్తును క్రమబద్దం చేస్తుందో అదే 'సమవర్తి అయిన కాలస్వరూపం. ఆ సమ 'వృత్తి'ని ధర్మరాజులో ప్రబోధించటమే 
ఇంతవరకు ఇంద్రుడు చేసింది. అది ఏర్పడగానే 'యముడు” ప్రత్యక్షమయ్యాడు. ఇదే ఈ సంఘటనలోని సాంకేతికార్థం. 


914 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “తామరసనేత్ర! నీ పే । రేమీ? యెవ్వరితనూజ; వి ట్లేల మహా 
వ్యామోహిత వై” తనవుడు( గోమలి సురరాజపుత్తకున కి ట్లనియెన్‌. 129 
ప్రతిపదార్థం: తామరసనేత్ర= తామరలవంటి కన్నులు కలదానా!; నీపేరు; ఏమీ; ఎవ్వరి, తనూజవు= ఎవ్వరికూతురివి; ఇట్టు; 


ఏల= ఎందుకు; మహి, వ్యామోహితవు+ఐతి(వి)= మిక్కిలి వలపు కొన్నదానివి అయ్యావు; అనవుడున్‌= అని అనగా; కోమలి= 
సుకుమారి - ఆ నాగకన్యక, సురరాజ, పుత్రకునకున్‌= దేవేంద్రుని కుమారునికి (అర్జునునికి; ఇట్టు+అనియెన్‌, 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! నీపేరేమి? నీ వెవ్వరి కూతురివి? ఈ విధంగా ఎందుకు ఇంత 
వలపు గొన్నదానివి అయ్యావు? అని అనగా ఆ నాగకన్యక అర్జునునితో ఇట్లా అన్నది. 


వ. ఏనులూచి యను నాగకన్యక; నైరావతకులసంభవుం డయిన కౌరవ్యుకూంతుర; నిన్నుం జూచి మనోజబాణబాధిత 
నయితి; నామనోరథంబు సలుపుము. 130 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఉలూచి; అను, నాగకన్యకను; ఐరావత, కుల, సంభవుండు+అయిన= ఐరావతవంశంలో 


పుట్టినవాడైన; కౌరవ్యుకూతురన్‌= కౌరవ్యుని కుమార్తెను; నిన్నున్‌; చూచి, మనోజ, బాణ, బాధితను+అయితిన్‌= మన్మథబాణాలచేత 
బాధింపబడిన దాననయ్యాను; నా, మనోరథంబు= నా కోరిక; సలుపుము= ఈడేర్చుము. 


తాత్సర్యం: నేను ఉలూచి అనే నాగకన్యకను. ఐరావతవంశంలో పుట్టిన కౌరవ్యుని కూతురిని. నిన్ను చూచి 
వలచాను. నా కోరిక తీర్చుము. 


విశేషం: ఐరావతము - కద్రువకుమారులలో ఒకడు. అతనివంశంలో పుట్టిన కౌరవ్యునికూతురు ఉలూచి. ఉలూచికి ఉలూపి 
అనే పాఠాంతరం అనేకప్రతులలో ఉన్నది. 


క. నీ గుణములు దొల్లియు నా । గీగీతములందు విని తగిలి యిపుడు మనో 
రాగమునం జూడ గంటిని । భాగీరథియందు నిన్ను: బరహితచరితా! 131 
ప్రతిపదార్థం: పరహిత, చరితా= ఇతరులకు మేలు చేసే నడవడి కలవాడా!; నీ, గుణములు; తొల్లియు= ఇదివరకే; నాగీ, 


గీతముల+అందున్‌= నాగకన్యకలపాటలలో; విని; తగిలి= ఆసక్తి కలిగి; ఇపుడు; మనోరాగమునన్‌= (ప్రేమతో; నిన్నున్‌= నిన్ను; 
భాగీరథి, అందున్‌= గంగానదిలో; చూడన్‌+కంటిని= చూడగలిగాను. 


తాత్సర్యం: ఇతరులకు మేలు చేసేనడవడి కల ఓ అర్జునా! ఇదివరకే నీ గుణాలు నాగకన్యకలపాటలలో విని, ఆసక్తి 
గొన్నాను. ఇపుడు ప్రేమతో నిన్ను గంగానదిలో చూడగలిగాను. 


విశేషం: పరహితచరితా! అనే సంబోధనలో - ఇతరులమేలుకోరి నడుచుకొనే నీవు ఇపుడు నా మేలు కోరి నా కోరిక 
మన్నింపుము అనే ఉలూచి హృదయం చక్కగా వ్యక్తమవుతున్నది. పార్టుని ఈ తీర్థయా(త్రలకు కారణంకూడా పరహితచరితమే 
కదా! భగీరథుడు భూమిమీదకు తీసికొనిరావటంవలన గంగకు భాగీరథి అనే పేరు వచ్చింది. 


వ. అనిన దాని కర్దునుం డి ట్లనియె. 132 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందుచేత స్వర్గారోహణ మంటే ఈ శమదమ సత్య స్వరూపంలో నరరూపాన్ని అందిన “ధర్మరాజు” ఐక్యంకావటమని 
అర్దం. గీతాకారుడు దీనినే అక్షర పరబ్రహృయోగమన్నాడు. మోక్షమని దీనికి వ్యావహారిక నామం. 
థ్‌ వ @ ఇ వ్‌ $ 


వ. పరిశోధితుండ వయితి; కలంక దొటంగి సుఖివి గ'మ్మని పలికి 'రాజునకు నవశ్యంబును నరకంబు సూచుట 
గలదు గావున నత్తెటింగున కయి యేనును వాసవుండును నిన్నుం గడుంగీడగు నచ్చోటు సొనిపితిమి. 
సూర్యతనయ పవననందనాదుల నరక దుఃఖానుభావంబులు మా చేసిన యెడ మాయంబులగుట నీకు 
దెలిసె; వారు పుణ్యలోకవాసులయి యునికియు వాసవు వాక్యంబుల. దేటపడియె' నని చెప్పి. 49 


ప్రతిపదార్థం: పరిశోధితుండవు+అయితి(వి)= నీవు బాగా పరిశోధించబడ్డావు; కలంక= వ్యథను; తొజంగి= వదలిపెట్టి; 
సుఖివికమ్ము= సుఖంగా ఉండుము; అని పలికి= అని చెప్పి (ఇంకా ఇట్టా అన్నాడు); రాజునకున్‌= రాజైనవాడికి; అవశ్యంబును= 
తప్పకుండా; నరకంబు = నరకాన్ని; చూచుట= చూడటం; కలదు= ఉన్నది; కావునన్‌= అందుచేత; ఆ+తెణంగునకున్‌+అయి= 
దానికొరకని; ఏనును= నేనూ; వాసవుండును= ఇంద్రుడూ; నిన్నున్‌= నిన్ను; కడున్‌+కీడు+అగు= చాలా రోత అయినటువంటి; 
ఆ+చోటు= ఆ చోటికి; చానిపితిమి= పంపించాము; సూర్యతనయ= కర్షుడు; పవననందన+ఆదులు= భీమాదులు పడిన; 
నరకదుఃఖ+ అనుభావంబులు= నరక దుఃఖానుభవాలు; మా చేసిన= మేము పన్నిన; ఎడన్‌+చోట మాయంబులు+అగు= 
మాయంకావటం; నీకున్‌+తెలిసెన్‌= నీకు తెలిసింది; వారు= కర్ణాదులు; పుణ్యలోక వాసులు+అయి+ఉనికి= పుణ్యలోకవాసులుగా 
ఉండటం; వాసవు వాక్యంబులన్‌= ఇంద్రుడి మాటలచేత; తేటపడియెన్‌= స్పష్టమయింది (కదా); అని చెప్పి (ఇట్లా సెలవిచ్చాడు). 


తాత్పర్యం: 'నీవు బాగా పరిశోధించబడ్డావు. వ్యథను వదలిపెట్టి సుఖంగా ఉండుము” అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 
రాజైనవాడికి నరకాన్ని చూడటం తప్పనిసరి కాబట్టి నేనూ ఇంద్రుడూ నిన్ను కడు రోతను కలిగించే ఆ చోటికి 
పంపాము. కర్ష భీమసేనాదులు పడ్డ నరక బాధలన్నీ మేము పన్నిన స్వల్ప మాయాదృశ్యాలని నీకు తెలిసింది కదా! 
కర్ణాదులు పుణ్యలోక వాసులై ఉన్నారన్నది ఇంద్రుడిమాటలవలన స్పష్టమయిందిగా!' అని చెప్పి ఇట్లా సెలవిచ్చాడు. 


విశేషం: శోధన= వెదకటమని అర్థం, పరి= మిక్కిలిగా; భగవంతుడు భక్తుడికి పెట్టే పరీక్షలకు 'శోధన' అంటారు. బుణం నుండి 
విముక్తుడు కావటాన్నికూడా శోధన మంటారు. పాపక్షాళనం కావటం కూడా శోధనమే. ధర్మరాజు విషయంలో ఇన్ని అర్జాలూ 


ధర్మరాజు జీవితమంతా సోదరులతో ధర్మపత్నితో నిరంతర పరీక్షలను ఎదుర్కొన్నాడు. సంపాదించిన రాజ్యసంపద 
నెత్తురుకూడని తెలిసి విరాగభావం పొందగా 'తృష్ణా' క్షయమయింది. తృష్ణ అంటే దప్పిక. రాజ్యకాంక్ష దాయాదులను జయించాలన్న 
తీవ్రమైన కోరిక - ఈ రెండూ నశించాయి. పూర్వపర్వ కథలలో ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి. 


పాపక్షాళనం ఇక్కడ జరిగింది. అదే నరకానుభవ దర్శనం. ఈ మూడింటిచేత “పరి” - సమగ్రంగా 'శోధితుడు” 
అయ్యాడు. 


ఇది భారతీయ సంస్కృతిలో “పరిశోధన, అంటే ధర్మరాజు జీవితం ఒక మహాశోధన. అన్వేషణ, దీనికి గమ్యస్థానమే 
'స్వర్ణారోహణం'” 
క. “నీ వియ్యాకాశనదీ । పావన సలిలముల మునుగు భవ్యాత్మ! భవ 

ద్ధావంబు విడుచు మానుష । భావ వికారముల శోకబంధము లడంగున్‌. 50 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 755 


ప్రతిపదార్థం: భవ్య+ఆత్మ!= పుణ్యాత్మా!; నీవు; ఈ+ఆకాశ+నదీ= ఈ ఆకాశ గంగానదియొక్క; పావన= పవిత్ర; సలిలములన్‌ 
= జలాలలో; మును6గు= మునుగుము; భవత్‌+భావంబు= నీ మనసును; మానుష= మనుష్య సంబంధాలైన; భావ వికారముల= 
భావ వికారాల; విడుచున్‌= వదలిపెట్టును; శోకబంధములు= శోకమూ, బంధమూ; అడంగున్‌= నశిస్తాయి. 


తాత్పర్యం: పుణ్యాత్మా! నీవు ఈ ఆకాశగంగయొక్క పవిత్ర జలాలలో మునుగుము! నీ మనస్సు నుండి మనుష్య 
సంబంధమైన భావవికారాలు తొలగిపోతాయి. శోకబంధాలూ నశిస్తాయి. 


విశేషం: ధర్మరాజులోని ఆత్మ భవ్యమైనదే. అది దివ్యత్వం కలిగిందే. కాని అతడి మానుష శరీరం కారణంగా 'సంసారి భావం 
పోలేదు. భవత్‌ - సంసార, జన్మ స్వ సంబంధమైన ఆలోచన. నేను నేనన్న భావన పేరే మోహం. నేను దేహంకాదు, ఆత్మనని 
గుర్తించటమే జ్ఞానం. 


ఈ మోహం కారణంగా - భావ వికారాలు ఏర్పడతాయి. నిశ్ళలత్వం ఉండదు. ఈ కుదురులేనితనం నుండి శోకం” 
పుడుతుంది. ఈ విషాదాన్ని పెంచేది “సంసారబంధం”. స్వర్గానికి చేరిన తరువాత కూడా ధర్మరాజులో 'నేను' అన్న భావన తన 
సోదరులు దుఃఖ మనుభవిస్తున్నారన్న 'వ్యథ' పోలేదు. 

అందుకే ఆకాశగంగలో స్నానం చేయుము అని యముడు ఆదేశిస్తున్నాడు. 'వియద్గంగి - అని ఆకాశగంగనే అంటారు. 
విష్ణువు పాదంలోపుట్టిన గంగ ఆకసంనుండి శివుడి శిరస్సుపై పడుతుందని పురాణాలు చెపుతాయి. ఆత్మకున్న విశ్యవ్యాపన 
స్వభావమే “ఆకాశగంగ” అన్నారు. 

చ. పరమ సుఖంబు( జెంది యతిభాస్వరులై విహరించు నీదు సో 

దరు లగు కర్ణ ముఖ్యుల ముదం బెసలార(గ( జూచె దీ మహో 

త్తర బహు సౌఖ్యనిర్మల పదంబున దివ్య విహార లీలలం 

బరంగెద వేల? యిం కిచట బాంధవరక్షక! రమ్ము చెచ్చెరన్‌.' 51 


ప్రతిపదార్థం: బాంధవరక్షక!= బంధువులను రక్షించే స్వభావమున్న ధర్మరాజా!; పరమసుఖంబున్‌+చెంది= స్వర్గసుఖాన్ని అనుభవిస్తూ; 
అతిభాస్వరులు+ఐ= మిక్కిలి ప్రకాశించువారై; విహరించు= విహరిస్తున్న; నీదు సోదరులు+అగు= నీ సోదరులయిన; కర్లముఖ్యులన్‌= 
కర్ణాదులను; ముదంబు= సంతోషం; ఎసలారంగన్‌= అతిశయించగా; చూచెదు= చూద్దువుగానీ; నిర్మలపదంబునన్‌= నిర్మలమైన 
స్థానంలో; దివ్య= దివ్యమైన; విహారలీలలన్‌= విహార లీలలలో; పరలెదవు= ఒప్పుతావు ((ప్రకాళిస్తావు); ఇంకన్‌= ఇంకా; ఇచట= 
ఇక్కడ ఉండటం; ఏల?= ఎందుకు?; చెచ్చెరన్‌= శీఘ్రంగా; రమ్ము= రా! (వెళ్ళుదాం పద). 


తాత్సర్యం: బంధురక్షకా! స్వర్గసుఖాన్ని అనుభవిస్తూ మిక్కిలి (ప్రకాశిస్తున్న నీ సోదరులైన కర్ణాదులను సంతోషం 
అతిశయించగా చూద్దువుగాని ఈ మహత్తర బహు సౌఖ్యాలతో ఒప్పిన నిర్మలస్థానంతో దివ్య విహారంలో నీవుకూడా 
ప్రకాశిస్తావు. ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు? వెంటనే వెళ్ళుదాం పద!” 


విశేషం: శ్రీరాముడిని గురించి 'రక్షితా స్వస్య ధర్మస్య - స్వజనస్య చ రక్షితా" అని చెప్పారు. శ్రీరాముడు స్వధర్మాన్ని రక్షించాడు. 
స్వజనులను రక్షించాడు. సరిగా ఈ అర్థంలోనే ధర్మరాజుకూడా బంధురక్షకుడయ్యాడు. ధర్మరాజే లేకపోతే పాండవపక్షమే లేదు. 
స్వర్గానికి వెళ్ళికూడా బంధువుల గురించి పరితపించిన ధర్మరాజులో స్వజనరక్షణబుద్ది అపరిమితంగా ఉన్నది. 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మజు డాకాశగంగావగాహంబు( జేసి దేవభావంబు నొందుట (సం.18-3-40) 


(ఈక 


అని పల్కిధర్ముం డత్తనయుని( దోడ్కొని । యయ్యందటును దోడ నరుగుదేర 
నాకాశ గంగ యుపాంతమునకు( బోవ । నప్పుణ్యనది నమ్మహానుభావు( 
డార్య సంస్తవన వాక్యంబులు చెల(గ భ। వ్యస్మానమంగళ మాచరించి 
మానుష తనువు నమ్మాత్రన విడిచి ది । వ్యం బగు మహితదేహంబు దాల్చి 


తే. వైరమత్సర స్నేహ సంవాసలౌల్య। గర్వశోకాదులైన హృద్గత వికార 
ముల దొఅంగి నిర్ణూమత్వమున వెలుంగు । పావకుండుంబోలె శోభిల్లె. బౌరవేంద్ర! 52 


ప్రతిపదార్థం: పౌరవ+ఇం|ద్ర!= రాజా! అని పల్కి= అని చెప్పినవాడై; ధర్ముండు= యమధర్మరాజు; ఆ+తనయునిన్‌= ఆ 
కుమారుడిని (ధర్మజుడిని); తోడ్కొని= వెంటబెట్టుకొని; ఆ+అందజునున్‌= వారందరూ; తోడన్‌+అరుగుదేరన్‌= వెంట రాగా; 
ఆకాశగంగా+ ఉపాంతమునకున్‌= ఆకాశగంగ సమీపానికి; పోవన్‌= వెళ్ళగా; ఆ+పుణ్యనదిన్‌= ఆ పుణ్యనదిలో; ఆ+మహానుభావు. 
డు= ధర్మరాజు; ఆర్య= పెద్దల; సంస్తవన వాక్యంబులు= ప్రశంసావాక్యాలు; చెలంగన్‌= అతిశయించగా; భవ్య= శుభప్రదమైన; 
స్నానమంగళము= మంగళస్నానాన్ని; ఆచరించి= చేసి; మానుషతనువున్‌= మనుష్యుదేహాన్ని; ఆ+మా(త్రన్‌+అ= ఆ క్షణంలోనే; 
విడిచి= వదలిపెట్టి; దివ్యంబు+అగు= దివ్యమైన; మహిత= పూణ్య; దేహంబున్‌= శరీరాన్ని; తాల్చి= ధరించి; వైర= వైరం; 
మత్సరం= మాత్సర్యం; స్నేహ= స్నేహం; సంవాస= సహవాసం; లౌల్య= చంచలత్వం; గర్వ= గర్వం; శోక+ఆదులు+ఐన= శోకం 
మొదలైన; హృద్‌+గత= హృదయంలోని; వికారములన్‌+తాజంగి= వికారాలను పోగొట్టుకొని; నిర్జూమత్వమునన్‌= పొగలేకుండా 
(ఉజ్జ్వలంగా); వెలుంగు= ప్రకాశించే; పావకుండున్‌+పోలెన్‌= అగ్నిదేవుడివలె; శోభిల్లైన్‌= ఒప్పాడు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ఇట్లా చెప్పి యమధర్మరాజు తన కుమారుడిని తోడ్కొని వారందరూ తోడు 
రాగా ఆకాశగంగ సమీపానికి వెళ్ళాడు. ఆ పుణ్యనదిలో ఆ మహానుభావుడు పెద్దల సంస్తుతులు అతిశయించగా 
శుభప్రదమైన మంగళస్నానం చేశాడు. ఆ క్షణంలోనే మానుషదేహాన్ని వదలిపెట్టి దివ్యమైన పూజ్యదేహాన్ని పొందాడు. 
అంతటితో అతడి హృదయంలో ఉన్న వైరం, మాత్సర్యం, స్నేహం, సహవాసం, చంచలత్వం, గర్వం, దుఃఖం మొదలైన 
మనుష్య సహజాలైన మనోవికారాలన్నీ మాయమయ్యాయి. అపుడు ధర్మరాజు పొగలేని అగ్నిదేవుడివలె మహోజ్జ్వలంగా 
(ప్రకాశించాడు. 


విశేషం: 'దివ్య' మంటే తేజోరూపమైన అని అర్థం. ఇంతకుమునుపే వివరించినట్టు వైరాది భావాలన్నీ ధర్మరాజు దేహాన్ని 
ఆ(శ్రయించి ఉండినందువలన ఆ దేహాన్ని వదలగానే అవి కూడా నశించాయి. తేజోరూపంలో ధర్మరాజు దివ్యత్వాన్ని పొందాడు. 


అలం : ఉపమ. 


వ. ఇవ్విధంబున నొప్పి మీ తాత ధర్మనందనుండు బృందారక నాయక నారదాద్యుదార పురుషుల నభి 
నందించుచు ధర్ముండును దారును దో నరుగుదేర దివ్యశక్తి నట జని మనోహరం బయిన యొక్కయెడ.53 


పతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఒప్పి= (ప్రకాశించి; మీ తాత= మీ తాతగారైన (పరీక్షిత్తు పెద్దతం(డ్రి కాబట్టి 
తాత); ధర్మనందనుండు= ధర్మరాజు; బృందారక నాయక= ఇంద్ర; నారద+ఆది+ఉదార+పురుషులన్‌= నారదుడు మొదలైన 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 757 
మహనీయులను; అభినందించుచున్‌= (ప్రస్తుతిస్తూ; ధర్ముండును= యమధర్మరాజు; తారును= వారూ; తోన్‌+అరుగుదేరన్‌= 


తోడురాగా; దివ్యశక్తిన్‌= దివ్యశక్తితో; అటన్‌+చని= ముందుకు వెళ్ళి; మనోహరంబు+అయిన= మనోహరమైన; ఒక్క+ఎడన్‌= 
ఒక చోట. 


తాత్పర్యం: ఈ విధంగా ప్రకాశించే మీ తాతగారైన ధర్మరాజు ఇంద్రుడిని, నారదాది మహర్షులను ప్రస్తుతిస్తూ 
యమధర్మరాజు, వారు తోడురాగా దివ్యశక్తితో ముందుకు వెళ్ళి అక్కడ మనోహరమైన ఒక చోట. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ,  విస్పురద్దహురత్న వితతి కనత్కన । కాత్మకం బయిన మహాసనమున 
దేదీప్యమాన మై దివ్యావయవదీధి । తి ప్రతానం బెల్ల దిశల వెలుగ 
జక్రగదాద్యస్ర్రసంతతి నుజ్జ్వలా । త్యంత సుందర పురుషాకృతులును 
జారుమౌళి స్థలీ సమవేత నిజరూప । ములు? గల్లి భక్తిమై బలసి కొలువ 


తే.  దనదు చూడ్కికి నెంతయు( దగు లొనర్షి । మున్ను చూచిన యట్లగుమూర్తి యొప్ప 
నరుడు కేవల సవినయ పరత వెలు(గ(। బొలుచు నారాయణుని గాంచె భూపవర్య! 54 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజోత్తమా! జనమేజయ మహారాజా!; విస్ఫురత్‌= (ప్రకాశిస్తున్న; బహురత్న వితతి= బహురత్న సము 
దాయంతో; కనత్‌= వెలుగుతున్న; కనక+ఆత్మకంబు+అయిన= బంగారుమయమైన; మహాసనమునన్‌= సింహాసనంలో; 
దేదీప్యమానమై= మిక్కిలిగా (ప్రకాశిస్తూ; దివ్య+ అవయవ దీధితి ప్రతానంబు= దివ్యమైన అవయవాలకాంతి విస్తృతి; ఎల్లదిశలన్‌= 
అన్ని దిశలలోనూ; వెలు(గన్‌= విస్తరించగా; చక్ర గదా+ఆది అస్రసంతతి= చక్రం, గద మొదలైన అ(స్త సమూహం; ఉత్‌+జ్వల= 
మిక్కిలి (ప్రకాశిస్తున్న; అతి+అంత= మిక్కిలి; సుందర పురుష+ఆకృతులును= సుందరమైన పురుష రూపాలూ; చారు= అందమైన; 
మౌళిస్టలీ= కిరీటాలతో; సమవేత= కూడిన; నిజరూపములున్‌= స్వస్వరూపాలూ; కల్గి= కలిగి; భక్తిమైన్‌= భక్తితో; బలసి= అతిశయించి; 
కొలువన్‌= కొలువగా; తనదు చూడ్కికిన్‌= తన చూపునకు; ఎంతయున్‌= ఎంతో; తగులు= ఆసక్తి; ఒనర్చి= కూర్చి; మున్ను= 
మునుపు; చూచిన+అట్లు+అగు+ మూర్తి= చూచినట్లే ఉన్న ఆకారం; ఒప్పన్‌= శోభించగా; నరుండు= అర్జునుడు; కేవల= 
స్వచ్చంగా; సవినయపరతన్‌= వినయపరత్వంతో; వెలు(గన్‌= (ప్రకాశించగా; పొలుచు= ఒప్పుతున్న; నారాయణునిన్‌= 


శ్రీమన్నారాయణమూర్తిని; కాంచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: ప్రకాశిస్తున్న బహురత్న సముదాయంతో వెలుగుతున్న బంగారు సింహాసనంలో ప్రకాశిస్తున్న దివ్యమైన 
అవయవాల కాంతి దిశలన్నిటా విస్తరించగా, శంఖ, చక్ర, గదాయుధాలు మిక్కిలి సుందర పురుషాకృతులతో, అందమైన 
కిరీటాలు కలిగి తమ రూపాలతో అతిభక్తితో కొలుస్తుండగా, తన నేత్రాలకు మిక్కిలి సొంపును కూర్చి, మునుపు 
చూచినట్టే ఉన్న ఆకారంతో సమీపంలో నరుడు (అర్జునుడు) స్వచ్చమైన వినయంతో నమస్కరిస్తుండగా ఒప్పుతున్న 
శ్రీమన్నారాయణమూర్తిని ధర్మరాజు చూచాడు. 

నిశేషం: నారాయణుడున్నచోట నరుడుంటాడు. నరనారాయణుల (ప్రసక్తి పూర్వపర్వాలలో వచ్చింది. చ(క్రగదాద్యాయుధాలు 


పురుషరూపాలలో ఉంటాయని మం(త్రస్మరణచేత ఆయుధరూపాలను పొందుతాయని అర్థం. కనుకే వీటిని తిక్కనగారు 'అస్రా'లని 


పిలుస్తున్నారు. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. కని మది నమ్మృ్మహాత్ముం డధిక ప్రమదంబు వహించి; నొండెడం 
గనుంగొనియెం బ్రియం బెస6ంగ6 గౌరవవంశవరేణ్య! దీప్తి ధా 
ముని రవిపంక్తిలోన( బదుమూ(డవ మూర్తి వెలుంగుచుండం గ 
ర్టుని మణి భీమసేనుని మరుద్గణ మధ్యగతత్వ శోభితున్‌. 55 


ప్రతిపదార్థం: కని= చూచి; ఆ+మహాత్ముండు= మహాత్ముడైన ఆ ధర్మరాజు; మదిన్‌= హృదయంలో; అధిక ప్రమదంబున్‌= 
మిక్కిలి సంతోషం; వహించెన్‌= పొందాడు; కౌరవవంశవరేణ్య!= ఓ జనమేజయ మహారాజా!; ఒండెడన్‌= మరోవైపు; ప్రియంబు+ఎసం 
గన్‌= (పేమ అతిశయించగా; దీప్తిధాముని= కాంతికి నెలవుగా; రవిపంక్తిలోన్‌= సూర్య సమూహంలో; పదుమూండవమూర్తి= 
పదమూడవవాడుగా; వెలుంగుచున్‌+ఉండన్‌= (ప్రకాశిస్తున్న; కర్టునిన్‌= కర్ణుడిని; మరుత్‌+గణ= మరుద్గణాల; మధ్యగతత్వ 
శోభితున్‌= నడుమ (ప్రకాశిస్తున్న; భీమునిన్‌= భీముడిని; కనుంగొనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: అట్లా చూచి ధర్మరాజు తన హృదయంలో మిక్కిలిగా సంతోషించాడు. మరోవైపు పేమ అతిశయించగా, 


కాంతికి నెలవుగా సూర్యసమూహంలో పదమూడవవాడుగా శోభిస్తున్న కర్గుడిని, మరుద్గణాలనడుమ (ప్రకాశిస్తున్న 
భీముడిని కూడా చూచాడు. 


విశేషం: ద్వాదశ - ఆదిత్య మండలాలున్నాయి. ఈ పం[డైెండింటికి తోడుగా పదమూడవస్థానంలో కర్ణుడు ప్రకాశిస్తున్నాడట! సప్త 


మరుద్దేవతలున్నారు. వారినడుమ భీముడు శోభిస్తున్నాడు. 


తే.  అంగముల భంగి తొల్లింటి యట్ల యై య । నూన తేజోవిరాజితు లైన వారి. 
గనియె నశ్విసమీపవర్తనుల. దత్స | మానమూర్తుల వీక్షించె మాద్రిసుతుల. 56 


ప్రతిపదార్థం: అంగములభంగి= ఆకారాలరీతి; తొల్లింటియట్ట+ఐ= మునుపటివలె ఉండి; అనూన= అధికమైన; తేజో విరాబితులు+ 
ఐనవారిన్‌= తేజంతో (ప్రకాశిస్తున్న; అశ్విసమీపవర్తనులన్‌= అశ్వినీదేవతల సమీపంలో ఉన్నవారూ; తద్‌+సమాన మూర్తులన్‌= 
వారితో సమానమైన రూపాలు కలవారు అయిన; మాద్రిసుతులన్‌= మాద్రికుమారులైన నకుల సహదేవులను; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: ఆకారాల రీతి మునుపటివలె ఉండగా తేజంతో (ప్రకాశిస్తూ అశ్వినీదేవతల సమీపంలో వారితో సమానమైన 
రూపాలతో ఒప్పుతున్న నకుల సహదేవులను కూడా చూచాడు. 


చ. ఉదిత రవిచ్చవిం దరుణి నుత్సలగంధి నుదాత్తమూర్తి ద్రౌ 

పది నచొటెల్లనుం దన ప్రభన్‌ వెలు(గొంద(గ జేయుదాని న 

వ్విదితయశుండు చూచి మది విసయమంద౦గ నింద్రుతోడ 'ని 

మృదవతి యెవ్వ? రార్యజనమాన్యచరిత్ర! యెటుంగం జెప్పవే.” 57 
ప్రతిపదార్థం: ఉదిత= ఉదయించిన; రవిచ్చవిన్‌= సూర్యకాంతితో (ప్రకాశించే); తరుణిన్‌= (స్త్రీని; ఉదాత్తమూర్తిన్‌= గంభీరమైన 


ఆకృతి కలిగినదానిని; అచొటు+ఎల్లనున్‌= ఆ ప్రదేశమంతటా; తన (ప్రభన్‌= తన దివ్యకాంతిని; వెలుగు+ఒందంగన్‌+చేయుదానిన్‌= 
ప్రకాశింపచేస్తున్న దానిని; (ద్రౌపదిన్‌= ద్రౌపదిని; ఆ+విదితయశుండు= (ప్రఖ్యాత క్రీర్తి అయిన) ధర్మరాజు; చూచి; మది= హృదయం; 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 759 
విస్మయము+అంద(గన్‌= ఆశ్చర్యాన్ని పొందగా; ఇంద్రుతోడన్‌= ఇంద్రుడితో; ఆర్యజనమాన్యచరిత్ర!= ఆర్య జనులచేత పూజించబడే 
ఓ ఇంద్రా; ఈ+మదవతి= ఈ (స్తీ; ఎవ్వరు= ఎవరు; ఎణుంగన్‌+చెప్పవే= తెలియ జెప్పుము. 
తాత్పర్యం: ఉదయించిన సూర్యకాంతితో (ప్రకాశిస్తూ, గంభీరమైన ఆకృతి కలిగి, ఆ చోటును తన దివ్య ప్రకాశంతో 
వెలుగజేస్తూ ఉన్న ద్రౌపదీ మహాసతిని చూచి ఆశ్చర్యమగ్నుడై, ఎవరో పోల్చుకొనలేక మహేంద్రుడిని ఇట్టా అడిగాడు. 
'స్వామీ! ఈ (స్తీ ఎవరు? నాకు దయచేసి చెప్పండి. 
విశేషం: తిక్కన అందరిని పోల్చుకొనగలిగిన ధర్మరాజు (ద్రౌపదిని ఎందుకు గుర్తించలే? దన్న సంశయానికి తరువాతి పద్యంలో 


సమాధానమున్నది. (ద్రౌపది అవతారరహస్యం ఈ పద్యంలో ఉన్నది. 


ఇంద్రుండు ధర్మజునకు దేవత్వంబు నొందిన స్వజనంబులC జూపి చెప్పుట (సం.18-4-9) 


(ఈక 


అనవుడు నతనితో నాత6'డీ భామ మ । హాలక్ష్మి ద్రౌపది' యనంగ ద్రుపదు 
నికింగూంతురై యయోనిప్రభవం బగు । మానుషరూపంబు మహితలీల 
ముగందాల్లి భవదనుభూతి సెల్లించె గౌ । రీశ్వరు నాజ్ఞ వహించి వచ్చె' 

నని చెప్పి, యల్ల రమ్యాకృతు లేవురు । గంధర్వవరులు నిక్కమలనయన 


తే. యందు మీకు జన్మించిన యక్కునూరు; । లల్లవా(డె మీ తండ్రికి నగ్రజుండు 
ప్రకట గంధర్వపతి ధృతరాష్ట్రనాముం డిందు నత? డంచు( జూపె నరేంద్రముఖ్య! 58 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్రముఖ్య!= ఓ జనమేజయమహారాజా!; అనవుడున్‌= అని ధర్మరాజు అడుగగా; అత(డు= ఇంద్రుడు; 
అతనితోన్‌= ధర్మరాజుతో (ఇట్లా అన్నాడు); ఈ భామ= ఈ (స్తీ; మహాలక్ష్మి= శ్రీమహాలక్ష్మి; (ద్రౌపది+అన(గన్‌= (ద్రౌపది అనే 
పేరుతో; (ద్రుపదునికిన్‌+కూ(తురు+ఐ= (ద్రుపదుడి కూతురుగా; అయోనిప్రభవంబు+అగు= అయోనిజగా; మానుషరూపంబున్‌= 
మనుష్యరూపాన్ని; మహితలీలముగన్‌+తాల్చి= ఉదాత్త లీలతో ధరించి; భవత్‌+అనుభూతిన్‌+చెల్లించెన్‌= నీకు సంతోషం 
కలిగించింది; గౌరీ+-ఈశ్వరు+ఆజ్ఞ= ఈశ్వరుడి ఆజ్ఞను; వహించి వచ్చెన్‌= పాలించి అవతరించింది; అని చెప్పి; అల్ల= అదిగో 
అక్కడున్నవారు; రమ్య+ఆకృతులు= అందమైన రూపాలు కలవారు; ఏవురు= ఐదుగురు; గంధర్వవరులున్‌= గంధర్వ (శ్రేష్టులు; 
ఈ+కమలనయన+అందున్‌= కమలములవంటి కన్నులు గల ఈ (ద్రౌపదియందు; మీకన్‌= మీకు; జన్మించిన= పుట్టిన; 
ఆ+కుమారులు= ఉపపాండవులు; ఇందున్‌= వీరిలో; అతండు= అతడే అల్లవాండె= అదిగో ఆయనే; మీ తండ్రికిన్‌+ అ([గ్రజుండు= 
మీ నాయనకు అన్న; ప్రకట గంధర్వపతి= (ప్రసిద్దుడైన గంధర్వనాయకుడు; ధృతర్యాష్టనాము6డు= ధృతరాషుడని పేరు కలవాడు; 


అంచున్‌= అంటూ; చూపెన్‌= కనబరిచాడు. 


తాత్పర్యం: అని ధర్మరాజు అడుగగా ఇంధద్రు డిట్లా అన్నాడు. 'నాయనా! ఈమె శ్రీమహాలక్ష్మి. ద్రౌపది అనే పేరుతో 
(ద్రుపదుడి ఇంట అయోనిజగా మానవరూపాన్ని లీలగా పొందిన సాధ్వి. మీకు సర్వసుఖానుభవాన్ని కలిగించింది. 
మహేశ్వరుడి ఆజ్ఞతో ఈమె అవతరించింది. అదిగో అక్కడున్న ఐదుగురు గంధర్వ శ్రేష్టులు ఈమెవల్ల మీకు కలిగిన 

Sy ౧ 
ఉపపాండవులు. మరి అక్కడ కనిపిస్తున్నవాడే 'ప్రఖ్యాతుడైన గంధర్వనాయకుడు ధృతరాష్ట్రుడు. మీ పెదతండ్రి అంటూ 
వారిని చూపాడు. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆదిపర్వంలో ఉన్న పంచేం(ద్రోపాఖ్యానాన్ని ఒకసారి స్మరించుకొని ఈశ్వరుడి అనుజ్ఞతో “ఇంద్రసేన” (ద్రౌపదిగా 
అవతరించినదన్న విషయాన్ని ఇక్కడ అనుసంధించుకొనాలి. “శ్రీమహాలక్ష్మి అన్న భావన ఏమిటి? ఆమె పాండవుల శౌర్యలక్ష్మి, 
విజయలక్ష్మి కూడా. ఇది కథద్వారా మనకు తెలిసే అంశం. ఇచ్చాజ్ఞాన (క్రియా రూపమైన “శక్తి కూడా భారతయుద్దానికి ద్రౌపదే. 
అట్లా ఆమెలో శ్రీ” తత్త్యమున్నది. ఒకవిధంగా 'శ్రీయన, గౌరినాంబరంగు" - అని విరాటపర్వాదిలో తిక్కనగారు స్తుతించిన 
దేవీతత్త్యం (ద్రౌపది. అందుకే వైదికధ్యాయితికు మహా ఇష్టమైన పరతత్త్య లక్షణం ఆమెలో ఉన్నది. అదే 'ధర్మ' పరిరక్షణ రూపమైన 
పాండవపల్నీత్వం. 

మానవులు యోనిజులు - తల్లిగర్భంనుంచి బయపడతారు కాబట్టి. కాని, అవతారమూర్తులు అయోనిజులు. 
పాండవులందరూ మాతృగర్భసంజాతులే. శ్రీకృష్ణుడు కూడా దేవకీ గర్భంలోనే పుట్టాడు. ఒక (ద్రాపదిమాత్రమే 'అయోనిజిగా 
అవతరించింది. అందుకే లీలావతారమనటం. 

అనుభూతిని చెల్లించటం - పత్నిగా వారి వారికి కావలసిన అనుభూతులను అందించిందని వాచ్యార్థం. మీ వాంఛలను 


మహాపతి[వ్రతగా సఫలంచేసిందని తాతల్సికార్థం. ఇట్టా ద్రౌపది అవతారరహస్యం ఈ పద్యంలో వివరించబడింది. 

వ. ఇట్లు ద్రౌపదీ ద్రౌపదేయాంబికేయుల తెఅం గెజింగించి, వెండియు నాఖండలుండు పాండవాగ్రజునకుం గర్జుం 
జూపి 'భవదగ్రజుండు సూర్యునపరశరీరంబు కౌంతేయుండయి రాధేయుం డనం బరంగినవాండు సుమ్ము! 
చూడు'మని పలికి, సిద్ధ సాధ్య విశ్వదేవగణంబులతో నున్నవారు తత్తదంశ ప్రభూతు లయి వాసుదేవానుచరణ 
పరాయణులగుచు వర్తించిన సాత్యకి కృతవర్మాది యాదవుల నాలోకింపుము.” 59 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; ద్రౌపదీ= (ద్రౌపది; ద్రాపదేయ= (ద్రౌపది కుమారుల; ఆంబికేయుల= ధృతరాష్ట్రుడి; తెఅంగు+ఎజింగించి= 
పుట్టుకను తెలిపి; వెండియున్‌= మరలా; అఖండలుండు= ఇంద్రుడు; పాండవ+అ(గ్రజునకున్‌= ధర్మరాజుకు; కర్టున్‌+చూపి= 
కర్ణుడిని చూపి; భవత్‌+అ([గ్రజుండు= మీ అన్న; సూర్యు+అపరశరీరంబు= సూర్యుడి మరోరూపం; కౌంతేయుండు+అయి= 
కుంతీ కుమారుడుగా పుట్టి; రాధేయు(డు+అనన్‌= రాధా కుమారుడుగా; పరంగినవాండు= (ప్రసిద్దినొందినవాడు; సుమ్ము!= సుమ్మా!; 
చూడుము+ అని పల్కి= చూడుమనిచెప్పి; (ఇట్టా అన్నాడు); సిద్ద= సిద్దుల; సాధ్య= సాధ్యుల; విశృదేవగుణంబులతోన్‌+ఉన్నవారు= 
విశ్వేదేవ సమూహాలతో కనిపిస్తున్నవారు; తత్తద్‌+అంశ+(ప్రభూతులు+అయి= ఆయా అంశలతోపుట్టి; వాసుదేవ+అనుచరణ+ 
పరాయణులు+ అగుచున్‌= శ్రీకృష్ణుడి సాహచర్య నిరతులై; వర్తించిన= ప్రవర్తించిన; సాత్యకి; కృతవర్మ+ఆది= కృతవర్మ మొదలైన; 
యాదవులన్‌= యదువీరులను; ఆలోకింపుము= చూడుము. 


తాత్పర్యం: ఇట్లా (ద్రౌపది ఉపపాండవులు, ధృతరాష్టుల తీరును వివరించి, ఇంద్రుడు ధర్మరాజుతో “అదిగో మీ అన్న 
కర్ణుడు. సూర్యుడి మరోరూపమే కుంతీ కుమారుడుగా పుట్టి రాధాతనయుడుగా పేరు పొందాడు సుమా! అక్కడ 
చూడుము” అంటూ సిద్ద సాధ్య విశ్చదేవ సమూహాలతో కనిపిస్తున్నవారు, ఆయా అంశలతో పుట్టి శ్రీకృష్ణుడి సహచరులుగా 
ప్రవర్తించిన సాత్యకి కృతవర్మాది యదువీరులు! వారి నందరినీ చూడుము.” (అని వారిని చూపించాడు). 
క. అని చెప్పి చూపి 'యభిమ । న్యుని( జూచితె చంద్రు భంగి నుజ్జ్వల కాంతిం 

దనరెడు( దదంశజాతుం । డనూన ధృతిశాలి వీ(డె' యంచుం జూపెన్‌. 60 


ప్రతిపదార్థం: అని చెప్పి; చూపి= వారిని చూపించి (ఇట్టా అన్నాడు); అభిమన్యునిన్‌= అభిమన్యుడిని; చూచితె= చూచావా; 
చం(ద్రుభంగిన్‌= చంద్రుడివలె; ఉజ్జ్వల కాంతిన్‌= మిక్కిలి ప్రకాశిస్తున్న కాంతితో; తనరెడున్‌= ఒప్పుతున్నాడు; తద్‌+అంశజాతుండు= 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 761 
ఆ చంద్రాంశతో పుట్టినవాడు; అనూన= మిక్కిలి; ధృతిశాలి= బలశాలి; వీ(డె= ఇదిగో చూడుము; అంచున్‌= అంటూ; చూపెన్‌= 
చూపాడు. 
తాత్పర్యం: అని చెప్పి వారిని చూపించి ఇట్టా అన్నాడు. 'అభిమన్యుడిని చూచావా! చంద్రుడివలె మిక్కిలి ప్రకాశిస్తున్న 
కాంతితో ఒప్పుతున్నాడు. ఆ చం(ద్రాంశతోనే పుట్టిన ఇతడు మిక్కిలి బలశాలి. ఇదిగో చూడుము” అంటూ చూపాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. చూపి తదనంతరం బమ్మహాత్మునితోడ. 61 
తాత్పర్యం: తరువాత ఆ మహాత్ముడితో. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. “పాండురాజు వీ(డె బహురత్న ఖచిత వి। మాన మెక్కిగొంతి మాద్రి తన యు 
పాంత భాగమున సుఖాసీనలుగ నాదు । వలను వచ్చుచున్నవాండు గంటె. 62 
ప్రతిపదార్థం: పాండురాజు= మీ తండ్రి పాండుమహారాజు; ఏ(డె= ఇతడే; బహురత్న ఖచిత= మిక్కుటంగా రత్నాలు పొదిగిన; 


విమానము+ఎక్కి= విమానాన్ని అధిరోహించి; గొంతి, మాద్రి= కుంతీ, మాద్రి; తన= తనయొక్క; ఉపాంత భాగమునన్‌= 
సమీపంలో; సుఖ+ఆసీనలుగన్‌= సుఖంగా కూర్చుని ఉండగా; నాదువలను= నా వైపు; వచ్చుచున్నవా(డు= వస్తున్నాడు; కంటె!= 


చూస్తున్నావా! 


తాత్పర్యం: మీ తండ్రి పాండురాజు ఇతడే. మిక్కుటంగా రత్నాలు పొదిగిన దివ్య విమానాలు ఎక్కి కుంతీ, మాద్రీ 


దేవులు తన సమీపంలో సుఖంగా ఆసీనలు కాగా నా వైపే వస్తున్నాడు చూస్తున్నావా! 


క. అదె భీష్ముడు వసువుల కడ(। గదిసి యెలమి నున్నవాండు కంటే! ద్రోణుం 
డిదె దివిజగురుని పాల బ్ర। మద మెస(గ వసించినాండు మాన్యచరిత్రా!' 63 

ప్రతిపదార్థం: అదె= అదిగో అక్కడ; భీష్ము(డు= భీషు కడు; వసువులకడన్‌= అష్టవసువుల వద్ద; కదిసి= చేరి; ఎలమిన్‌= ఆనందంగా; 

ఉన్నవాండు= ఉన్నాడు; దివిజ గురుని పాలన్‌= బృహస్పతి సమీపంలో; |ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; ప్రమదము+ఎసంగన్‌= 
సంతోషం అతిశయించగా; వసించినాండు= నిలిచాడు; మాన్యచరి(త్రా!= ఓ ధర్మరాజా!; కంటే?= చూచావా? 

తాత్సర్యం: అదిగో అక్కడ భీష్ముడు వసువులవద్ద చేరి ఆనందంగా ఉన్నాడు. బృహస్పతి సమీపంలో (ద్రోణుడు 

సంతోషంగా నిలిచాడు. చూచావా? 

వ. అని పలుకుచు. జూపి, గంధర్వ యక్ష గుహ్యక గణంబులలో ద్రుపద విరాటులను, దదీయానుజ తనుజ 
వర్గంబులనుం, దక్కునుం గలుగు కేకయ పాండ్యప్రభృతి నానా దేశాధీశులను వేటువేటిం జెప్పుచు( జూపుచు 
“భవదీయం బగు సమరంబునం బరిత్యక్త శరీరు లయి యుత్తమలోకంబులు వడసి యున్నవారల నవలో 
కింపు' మని చెప్పె ననిన విని జనమేజయుండు వైశంపాయనుతో 'మునీంద్రా! యిప్పుడు నీ చెప్పిన సుయోధన 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 


శకుని సైంధవులును గర్జుండును గర్జకుమారులును వెండియుంగల తత్పక్ష భూపతులును ఘటోత్కచాదు 
లయిన పాండవులవారును నీ చెప్పిన సకల జనంబులు నాకలోకంబున నెప్పుడు నుండుదురో? యట్లుంగాక 
కొంతకాలంబు నిలిచి క్రమ్మణ మనుష్యాది జన్మంబుల నొందుటకై యరుగుదెంతురో? యిత్తెఅంగు వినవలతుం 
జెప్పవే యని యడిగిన నమ్మునిపతి యమ్మనుజపతితో నిట్లనియె. 64 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= అని అడుగుతూ; చూపి= వారిని చూపించి; గంధర్వ యక్ష గుహ్యక గణంబులలోన్‌= గంధర్వులు, 
యక్షులు, గుహ్యకులు వీరి గణాలలో; (ద్రుపద= దద్రుపదుడిని; విరాటులను= విరాటుడిని; తదీయ+అనుజ= వారి తమ్ముల; 
తనుజ= కుమారుల; వర్గంబులనున్‌= సమూహాలను; తక్కునున్‌+కలుగు= మిగిలిన; కేకయ= కేకయులు; పాండ్య= పాండ్యులు; 
'ప్రభృతి= మొదలైన; నానాదేశాధీశులనున్‌= అనేక దేశాధిపతులను; వేజువేజన్‌= వేరు వేరుగా; చెప్పుచున్‌= వివరిస్తూ; చూపుచున్‌= 
చూపిస్తూ; భవదీయంబు+అగు= నీ; సమరంబునన్‌= యుద్దంలో; పరిత్యక్త= వదలిన; శరీరులు+అయి= శరీరాలు కలవారై; 
ఉత్తమలోకంబులు+ పడసి+ఉన్నవారలన్‌= పుణ్యలోకాలను పొంది ఉన్నవారిని; అవలోకింపుము+అని= చూడుము అని; 
చెప్పెన్‌+అనినన్‌= చెప్పాడు అని చెప్పగా; విని= విన్నవాడై; జనమేజయుండు= జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= వైశంపాయన 
మహర్షితో; మునీంద్రా!= మునీశ్వరా!; ఇప్పుడు= ఇంతవరకు; నీ చెప్పిన= నీవు చెప్పిన; సుయోధన= దుర్యోధనుడు; శకుని= 
శకుని; సైంధవులును= సైంధవుడూ; కర్షుండును= కర్షుడూ; కర్షకుమారులును= కర్టుడి కొడుకులు; వెండియున్‌+కల= ఇంకా 
మిగిలిన; తత్పక్షభూపతులును= కౌరవపక్షంలోని రాజులు; ఘటోత్కచాదులు+ఐన= ఘటోత్కచుడు మొదలైన; పాండవులవారును= 
పాండవపక్షంలోనివారు; నీ చెప్పిన= నీవు ఇంతవరకూ చెప్పిన; సకల జనంబులున్‌= జనులందరూ; నాకలోకంబునన్‌= స్వర్గలోకంలో; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ఉండుదురో= ఉంటారో; అట్టున్‌+కాక= అట్లా కాకుండా; కొంతకాలంబు నిలిచి= కొంతకాలం ఉండి; 
క్రమ్మణన్‌= మరలా; మనుష్య+ఆది జన్మంబులన్‌= మనుష్యాది జన్మాలు; ఒందుటకై = పొందటానికై; అరుగుదెంతురో= తిరిగి 
వస్తారో; ఈ+తెజంగు= ఈ విషయం; వినన్‌ వలతున్‌= వినాలని ఉన్నది; చెప్పవే+అని+అడిగినన్‌= చెప్పుము అని అడుగగా; 
ఆ+మునిపతి= ఆ మునిశ్రేష్ణుడు; ఆ+మనుజపతితోన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని అడుగుతూ వారిని చూపి గంధర్వ యక్ష గుహ్యక సమూహాలలో ఉన్న ద్రుపదుడిని, విరాటుడిని, 
వారి తమ్ములను, వారి కొడుకులను, మిగిలిన కేకయ పాండ్యాది నానా రాజులను వేరువేరుగా వివరిస్తూ చూపిస్తూ 
ఇంద్రుడు ధర్మరాజా! నీవు చేసిన యుద్దంలో శరీరాలు వదలి పుణ్యలోకాలను పొంది ఉన్నవారిని చూడుము” అని 
చెప్పాడని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు. అప్పుడు జనమేజయుడు 'ఓ మునీశ్వరా! ఇంతవరకు నీవు 
చెప్పిన దుర్యోధన శకుని సైంధవులు, కర్టుడు, అతడి కుమారులు ఇంకా మిగిలిన కౌరవషక్షంలోని రాజులు, ఘటోత్కచుడు 
మొదలైన పాండపక్షంలోనివారు. నీవు ఇంతవరకు చెప్పిన జనులందరూ స్వర్గలోకంలో శాశ్వతంగా అట్లాగే ఉంటారా? 
లేక కొంతకాలం ఉండి మళ్ళీ మనుష్యాది జన్మలు ఎత్తటానికి తిరిగి వస్తారా! ఈ విషయం వినాలని నాకు కుతూహలంగా 
ఉన్నది. దయతో చెప్పుము” అని అడుగగా ఆ మునిశ్రేష్ణుడు ఆ రాజుతో ఇట్లా అన్నాడు. 


సీ. “కురువర!యిది దేవగుహ్యంబు మునివరు(। డైన వేదవ్యాసు( డతుల కరుణ 
జెప్పినయది నీకు జెప్పెద సమవధా । నంబుతో వినుము 'సనత్ముమారు( 
గలసె( బ్రద్యుమ్ము( డన్యులకు దురాసదం । బయిన కుబేర లోకానుభవము 
ధృతరాష్ట్రం డొందెను సతియు. దానును నింద్రు | భవనంబునన నిల్టె(, బాండునృపతి 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 763 
తే. యాంద్రురిరువురు దో నిల్వ నమృతకరుని(। గూడె నభిమన్యు(, డనిమిషగురుని నొందెం 
దత్రతీకాశు( డయిన కోదండగురుండు, । ద్వాపరాత్మకుం డయ్యె గాంధారవిభుండు. 65 


ప్రతిపదార్థం: కురువర!= ఓ జనమేజయా!; ఇది దేవగుహ్యంబు= ఇది దేవరహస్యం; మునివరుండు+ఐన= మునిశ్రేష్టుడైన; 
వేదవ్యాసు(డు= వేదవ్యాసమహర్షి అతులకరుణన్‌= సాటిలేని దయతో; చెప్పిన+అది= చెప్పిన విషయ మిది; నీకున్‌+చెప్పెదన్‌= 
నీకు చెప్పుతాను; సమవధానంబుతోన్‌= ఏకాగ్రతతో; వినుము; ప్రద్యుమ్ను(డు= ప్రద్యుమ్నుడు; సనత్కుమారున్‌+కలసెన్‌= 
సనత్కుమారుడితో కలిసిపోయాడు; ధృతరాష్టుడు= ధృతరాష్ట్రుడు; సతియున్‌+తానును= భార్యా తానూ; అన్యులకున్‌= 
ఇతరులకు; దురాసదంబు+అయిన= పొందటానికి వీలులేని; కుబేరలోక+అనుభవమున్‌= కుబేరలోక సౌఖ్యాన్ని; ఒందెన్‌= పొందాడు; 
పాండునృపతి= పాండురాజు; ఆండ్రురు+ఇరువురున్‌, తోన్‌+నిల్వన్‌= భార్యలిరువురూ కూడా ఉండగా; ఇంద్రుభవనంబునన్‌+అ= 
ఇంద్రభవనంలోనే; నిల్చెన్‌= నిలిచాడు; అభిమన్యుండు= అభిమన్యుడు; అమృతకరునిన్‌+కూడెన్‌= చంద్రుడితో కలిసిపోయాడు; 
ఆనిమిషగురునిన్‌= బృహస్పతిని; తద్‌+(ప్రతీకాశుుడయిన= అతడితో సమానుడైన; కోదండగురుండు= ధనుర్విద్యాగురుడు 
ద్రోణాచార్యుడు; ఒందెన్‌= పొందాడు; గాంధార విభుండు= శకుని; ద్యాపర+ఆత్మకుండు+అయ్యెన్‌= ద్యాపరయుగాధిదైవతంతో 


కలిసిపోయాడు. 


తాత్పర్యం: 'జనమేజయా! ఇది దేవరహస్యం. మునిశ్రేష్టుడైన వేదవ్యాసమహర్షి మిక్కిలి కరుణతో చెప్పిన విషయం 
నీకు చెప్పుతాను. ఏకాగ్రతతో వినుము. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిశాడు. ధృతరాష్ట్రుడు భార్య గాంధారితో 
కలిసి ఇతరులకు ప్రవేశించటానికి వీలులేని కుబేరలోకంలో చేరాడు. పాండురాజు కుంతీ మాద్రీ దేవులతో స్వర్గంలోనే 
నిలిచిపోయాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిశాడు. శకుని 
ద్యాపరయుగాధిదైవతంతో కలిసిపోయాడు. 


విశేషం: కృత, (త్రేతా, ద్వాపర, కలియుగాలు నాలుగు. భాగవతప్రమాణం (ప్రకారం ధర్మం నాలుగు, మూడు, రెండు, ఒక 
పాదాలు కలిగి ఉండటం ఈ యుగాల లక్షణం. కృత-యుగంలో ధర్మం సిద్దంగా ఉన్నది. [త్రేత - లో సంపాదించబడింది. 
ద్యాపరంలో సందేహించబడింది (ద్వాపర శబ్దానికి సంశయమనే అర్థం) కలి - లో నశించి 'పాపం'” స్థిరపడింది. అందుకే 'జగడం” 
కలియుగధర్మం. భారతంలో శకుని పాత్ర ద్వాపరంలోని 'సంశయాత్మ', దానిని నమ్ముకొన్నవాడు కాబట్టే దుర్యోధనుడు 
సర్వనాశనమయ్యాడు. (సంశయాత్మా వినశ్యతి - అని భగవద్గీత), యుద్దకారకుడయ్యాడు. 


క. రారాజు నాక నరకో ' దార సుఖాత్యంత దుఃఖ ధామంబుల బెం 


పారియు హీనత నొందియు.। గౌరవ కులనాథ! పిదప గలియం దొం(దు)దెన్‌. 66 


ప్రతిపదార్థం: కౌరవకులనాథ!= కౌరవవంశరాజా! జనమేజయా!; రారాజు= దుర్యోధనుడు; నాక= స్వర్గ; నరక; ఉదార= మహితమైన; 
సుఖ; అత్యంత= మిక్కిలి; దుఃఖ; ధామంబులన్‌= స్థానాలలో; పెంపారియున్‌= అతిశయించీ; హీనతన్‌+ఒందియున్‌= హీనస్థితి 
పొంది; పిదపన్‌= ఆ తరువాత; కలియందున్‌= కలిపురుషుడిలో; ఒందున్‌= చేరుతాడు (ఒందెన్‌= చేరాడు). 


తాత్సర్యం: జనమేజయా! వినుము. దుర్యోధనుడు స్వర్గంలో ఉదారమైన సుఖస్థానంలో, అతిశయించే నరకంలో మిక్కిలి 
హీనస్థితిలో కృశించి చివరకు కలిపురుషుడిలో లీనమయ్యాడు. (అవుతాడు). 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 915 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉలూచి అనగా; దానికిన్‌= ఆమెకు; అర్జునుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పలికిన ఉలూచితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 
జ భా 


మధ్యాక్కర. 
ద్వాదశమాసికవ్రతము సలుపుదు( దరుణి! మాయన్న 
యాదేశమునం జేసి సర్వతీర్థము లాడుచు బ్రహ్మ 
వాదులసంగతి బ్రహ్మచర్యసువ్రతు(డ నై యుండి 
నీదుమనోరథ మెట్లు సలుపంగనేర్తు నే నిపుడు? 133 


ప్రతిపదార్థం: తరుణి! = ఓకాంతా!; మా, అన్న= మా అన్నగారి; ఆదేశమునన్‌+చేసి= ఆజ్ఞతో; ద్వాదశమాసికవ్రతమున్‌= 
ద్వాదశమాస వ్రతాన్ని; సలుపుదున్‌= చేస్తున్నాను; సర్వతీర్ణములు+ఆడుచున్‌= అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ; బ్రహ్మవాదుల, 
సంగతి= వేదవిదులయినవారితో కలిసి; బ్రహ్మచర్య, సువ్రతుండను+ఐ= బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తూ; ఉండి= ఉంటూ; నేను; 
ఇపుడు= ఇప్పుడు; నీదు, మనోరథము= నీకోరిక; ఎట్టు; సలుపంగనేర్తున్‌= ఏవిధంగా తీర్చగలను? 


తాత్పర్యం: ఓ కాంతా! మా అన్నగారి ఆజ్ఞతో ద్యాదశమాసికవ్రతం చేస్తూ, అన్ని పుణ్యతీర్ణాలలో స్నానమాడుతూ 
వేదవిదులైన బ్రాహ్మణోత్తములతో కలిసి బ్రహ్మచర్యవ్రతాన్ని సలుపుతూ ఉండగా, నేను ఇపుడు నీ కోర్కెను ఎట్లా 
తీర్చగలను? 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది.2.183 విశేషం. 


వ. అనిన నవనతానన యయి నాగకన్యక యరునుం జూచి ' ద్రుపదరాజపుత్తియందు మీచేసిన సమయంబును, 
భవత్తీర్ణాగమననిమిత్తంబును వ్రతంబును నెటుంగనిదాన( గాను; సర్వతీర్ణసేవనంబును సర్వవ్రతంబులు 
సలుపుటయును సర్వదానధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు; నామనోరథంబు విఫలం బయిన 
మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము; దీన నీకు వ్రతభంగంబు గా' దనిన నర్జునుండు 
దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్ణంబున నిరావంతుం 
డను కొడుకుం బడసి, నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి, తద్‌వృత్తాంతం 
బంతయు( దనసహాయు లయిన విప్రులకుం జెప్పి, వారలకు హృదయానందంబు సేయుచు. 134 

ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడు; చెప్పగా; అవనత+ఆనన, అయి= వంచిన ముఖం కలదై; నాగకన్యక; అర్జునున్‌, 

చూచి; (ద్రుపదరాజ, పుత్రి, అందున్‌= (ద్రౌపదియందు; మీ, చేసిన= మోయొక్క చేసిన- అంటే మీరు చేసిన; సమయంబును= 
ప్రతిజ్ఞను; భవత్‌+తీర్ణ+ఆగమన, నిమిత్తంబును= మీ తీర్ణయా(త్రాకారణాన్ని; (వ్రతంబునున్‌; ఎణుంగదానన్‌, కాను= 
తెలియనిదానను కాను; సర్వ, తీర్థ, సేవనంబును= అన్ని తీర్థాలను సేవించుట; సర్వ, వ్రతంబులు, సలుపుటయున్‌= అన్ని 
వ్రతాలు చేయటం; సర్వ, దాన, ధర్మ, క్రియలును= అన్ని దానాల ధర్మాల పనులు; ప్రాణదానంబుతోన్‌+సమానంబులు= 
ప్రాణదానంతో సరికావు; నా, మనోరథంబు= నా కోరిక; విఫలంబు+అయినన్‌= నెరవేరకుంటే; మనోజ+అనలంబునన్‌= 
మన్మథాగ్నిలో; ప్రాణ, పరి త్యాగంబు+అగున్‌= ప్రాణం వదలటం జరుగుతుంది; కావునన్‌; నన్నున్‌; రక్షింపుము; దీనన్‌= 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వేద ప్రామాణ్యాన్ని శంకించటమన్నా, భగవంతుడి ఉనికిని ప్రశ్షించటమన్నా రెండూ ఒక్కటే. అదే దుర్యోధనుడిలోని 
ఆత్మ (ద్రవ్యం. దాని పేరే శకుని. అందుకే పాపపుణ్యాల ఫలితాలు రెండూ తీవ్రంగానే అనుభవించి చివరికి భవిష్యద్యుగంలోకి 
చొచ్చుకొనిపోయే లక్షణం ఒక దుర్యోధనుడిలో మాత్రమే ఉన్నది. అందుకే దుర్యోధనుడు జన్మించినపుడే జ్యోతిష్కులు చెప్పుతారు. 
ఈ శిశువు యుగ ధర్మధ్వంసకుడు అవుతా డని. అట్లాగే కలియుగ (ప్రారంభకుడూ అయ్యాడు. ఈ కథ (స్వర్గారోహణోదంతం) 
జరుగుతున్నది ద్వాపర, కలియుగాల సంధి దశలో, అందుకే ఒందెన్‌/ఒందున్‌ అన్న రెండు క్రియలూ అర్థవంతాలే. 


వ. అట్లపోలె నాక నరకంబు లనుభవించి. 67 
ప్రతిపదార్థం: అట్టపోలెన్‌= అదేవిధంగా; నాక= స్వర్గాన్ని; నరకంబులు= నరకాన్ని; అనుభవించి= అనుభవించినవారై. 
తాత్పర్యం: అదేవిధంగా స్వర్గ నరకాలను అనుభవించినవారై. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అతని తమ్ములెల్ల యాతుధానావలి(। గలిసి; రాత్మజనకు. గలసె సూర్యు. 
గర్జుం; దధిప! వసువు గావున వినుము గం । గాత్మజుండు వసువు లందు నిలిచె. 68 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వినుము; అతని తమ్ములు+ఎల్లన్‌= దుశ్చాసనాదులు అందరూ; యాతుధాన+ఆవలిన్‌= రాక్షస 
గణాలను; కలిసిరి= కలిశారు; కర్టుడు; ఆత్మజనకున్‌= సూర్యుడిని; కలసెన్‌= కలిశాడు; వసువు+కావునన్‌= వసువుల అంశలో 
పుట్టినవాడు కాబట్టి; గంగా+ఆత్మజుండు= గంగాదేవి కుమారుడు భీష్ముడు; వసువులందున్‌= అష్టవసువులలో; నిలిచెన్‌= 
నిలిచిపోయాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి తమ్ములైన దుశ్చాసనాదులు రాక్షసగణాలలో కలిసిపోయారు. కర్ణుడు తన తండ్రి అయిన 
సూర్యుడిని కలిసికొన్నాడు. 'వసువు' కాబట్టి గంగాపుత్రుడైన భీషు డు అష్టవసువులలో నిలిచిపోయాడు. 


విశేషం: రాక్షసాంశతో ప్రతియుగంలోనూ ఒక్కొక్కడు అవతరిస్తుంటాడు. అట్టాగే దైవతాంశతోకూడా ద్వాపరంలోని రాక్షస 
ప్రకృతులు కావటంవలననే అన్ని అన్యాయాలకు ఒడిగట్టి పాండవులను చిత్రహింసలు పెట్టారు. భారతం మూడుకాలాలలోనూ, 
మూడు లోకాలలోనూ జరుగుతున్న ఇతిహాస మనటానికి కారణం ఈ దైవ, రాక్షస పాత్రల సంఘర్షణే. 


వ. ద్రుపదుండు, విరాటుండు, ధృష్టకేతుండును, భూరిశ్రవుండును, శల్యుండును, శంఖుండును, నుత్తరుండును, 
విశ్వనామదేవతల. గలసిరి. ధృష్టద్యుమ్నుండు హుతవహుని( గూడికొనియె' నని చెప్పి యప్పరమ సంయమి 
యప్పుడమిటేనితో వెండియు నిట్లనియె. 69 


ప్రతిపదార్థం: ద్రుపదుండు= [ద్రుపద మహారాజు; విరాటుండు= విరాట మహారాజు; ధృష్టకేతుండును= ధృష్టద్యుమ్నుడి కుమారుడైన 
ధృష్టకేతువు; భూరి(శ్రవుండును= సోమదత్తుడి కొడుకయిన భూరి(శవుడు; శల్యుండును= శల్యుడూ; శంఖుండును= శంఖుడూ; 
ఉత్తరుండును= ఉత్తరకుమారుడు; విశ్య్వనామ దేవతలన్‌= విశ్వేదేవతలను; కలసిరి= కలిశారు; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు 
(ద్రౌపది అన్న); హుతవహునిన్‌= అగ్నిదేవుడిని; కూడికొనియెన్‌= కలిసికొన్నారు; అని చెప్పి; ఆ+పరమసంయమి= ఆ ఉత్తమ 
మహర్షి ఆ+పుడమిటేనితోన్‌= ఆ రాజుతో; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 765 
tas 


తాత్సర్యం: ద్రుపదుడు, విరాటుడు, ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు, వి్చే దేవతలను చేరారు. 
ధృష్టద్యుమ్నుడు అగ్నిదేవుడిలో కలిశాడు” అని చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇంకా ఇట్టా అన్నాడు. 


నిశేషం: విశ్వ” నామదేవతలనే విశ్వేదేవతలంటారు. దేవతలలో ఒక గణానికి ఈ పేరున్నది. క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, 
కాముడు, ధురి, రోచనుడు, పురూరవసుడు, మా(ర్టవసుడు - అనే పదిమందికి విశ్వేదేవతలని పేరు. 


ధృష్టద్యుమ్నుడూ, ద్రౌపదీ అగ్నికుండంలో పుట్టారు. అగ్ని సంజాతుడు కాబట్టి అగ్నిలోనే ధృష్టద్యుమ్నుడు లీనమయ్యాడు. 


తే. వినుము ధర్మనందను పుణ్యతనువునందు(। దగ బ్రవేశించి యున్న విద్యామయాత్ముం 
డైన విదురుండు నమ్మహితాత్మ బోధ । శాలియును ధర్ము( గూడిరి సచ్చరిత్ర! 70 


ప్రతిపదార్థం: సత్‌+చరి(త్ర!= మంచి చరిత్రగల ఓ జనమేజయ రాజా!; వినుము; ధర్మనందను= ధర్మరాజుయొక్క; పుణ్య 
తనువునందున్‌= పుణ్యశరీరంలో; తగన్‌= తగినట్టుగా; (ప్రవేశించి+ఉన్న= చేరిఉన్న; విద్యామయాత్ముండు+ఐన= జ్ఞానరూపమైన 
విద్యామయుడైన; విదురుండు= విదురుడు; ఆ+మహిత+ఆత్మబోధశాలియున్‌= ఆ ఆత్మజ్ఞాన సంపన్నుడైన ధర్మరాజు; ధర్మున్‌= 
యమధర్మరాజును; కూడిరి= చేరుకొన్నారు. 


తాత్సర్యం: ధర్మరాజుయొక్క పుణ్యశరీరంలో అప్పటికే ప్రవేశించి ఉన్న జ్ఞానవిద్యారూపుడైన విదురుడు ఆత్మజ్ఞాన 
సంపన్నుడైన ధర్మరాజు యమధర్మరాజులో కలిసిపోయారు. 


విశేషం: యముడే మాండవ్య మహాముని శాపంవలన విదురుడుగా పుట్టాడన్న కథను ఇక్కడ స్మరిస్తే ధర్మరాజుతోపాటు విదురుడుకూడా 
యమాంశజుడే అని తెలుస్తుంది. అందుకే కాలస్వరూపుడై కౌరవపక్షాన్ని నిరంతరం (ప్రబోధిస్తూ వారి అనుచితకార్యాలను ఖండిస్తూ 
ద్యాపరయుగ వ్యాఖ్యాతగా విదురుడు నిలిచాడు. చివరికి అరణ్యంలో తపస్సు చేసికొంటూ ఉండి తనను చూడటానికి వచ్చిన ధర్మరాజు 
శరీరంలో యోగబలంతో (ప్రవేశించాడు. ఆ శరీరానికి (విదురుడి కళేబరానికి) అగ్నికార్యం చేయకూడదని ఆకాశవాణి చెప్పుతుంది. 
అట్లాంటి పరమ పవిత్రమూర్తి కాబట్టి విదురాంశ ధర్మనందనుడితో కలిసి 'కాలాంశిలో లీనమైపోయింది. 


సీ. కమలగర్గుని నియోగంబున నిజయోగ । బలము గైకొని బలభద్రదేవుం 
డంబుధి కరిగి యనంతు( బరమమూర్తి.। గలసె; నత్తెఐ(గు ము న్నలఘుకీర్తి 
ధన! నీకు. జెప్పితి( దక్కటి వృష్టిభో । జాంధకు లెల్ల గుహ్యక గణంబుం 
గూడిరి; కృష్ణు సంక్రీడకు( బాత్రంబు । లైన షోడశ సహస్రాంగనలును 


తే.  విధినియుక్త కాలంబున విను సరస్వ। తీ జలంబుల మునిగి యుత్కృష్ట మగుని 
జాప్పరోభావ మొంది నారాయణుని యు । పాంతచారిణు లైరి ప్రహర్ష మెసంగ. 71 


ప్రతిపదార్థం: అలఘుకీర్తిధన!= ఘనమైన కీర్తియే ధనంగా కలిగిఉన్న ఓ జనమేజయా!; విను= వినుము; కమలగర్భుని= 
(బ్రహ్మదేవుడి; నియోగంబునన్‌= పనుపుమేరకు; నిజయోగబలమున్‌+కైకొని= తన యోగబలంకొని; బలభ(ద్రదేవుండు= బలరాముడు; 
అంబుధికిన్‌+ అరిగి= సముద్రం చేరి; పరమమూర్తిన్‌= ముఖ్యుడైన; అనంతున్‌= కాలస్వరూపుడైన అనంతుడిని; కలసెన్‌= 
కలిశాడు; ఆ+తెజంగు= ఆ విషయం (ఆ వైనం); నీకున్‌= నీకు; మున్న= మునుపే; చెప్పితిన్‌= చెప్పాను; తక్కటి= తక్కిన; వృష్టి 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 

భోజాంధకులు+ఎల్లన్‌= వృష్టి భోజ, అంధకవంశీయులందరూ; గుహ్యక గణంబున్‌= గుహ్యకుల సమూహాన్ని; కూడిరి= చేరారు; 
కృష్ణ= శ్రీకృష్ణుడి; సంగ్రీడకున్‌= విలాసానికి; పాత్రంబులు+ఐన= పా(త్రలైన; షోడశ సహ(స్ర+అంగనలును= పదహారువేలమంది 
గోపికలు; విధి నియుక్త కాలంబునన్‌= శాస్త్ర నిర్దిష్ట ముహూర్తంలో; సరస్వతీ జలంబులన్‌= సరస్వతీ నదీ జలాలలో; మునింి; 
ఉత్కృష్టము+అగు= గొప్పదైన; నిజ= తమ తమ; అప్పరస్‌+భావము+ఒంది= అప్పురసల భావాన్ని పొంది; (ప్రహర్షము+ఎసయగన్‌= 
సంతోషమతిశయించగా; నారాయణుని= శ్రీమన్నారాయణుడియొక్క; ఉపాంత చారిణులు+ఐరి= సమీపంలో తిరుగుతున్నారు. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడి ఆనతిమేరకు బలరాముడు తన యోగబలంతో అనంతుడిలో కలిసిపోయాడు. ఆ విషయం 
నీకు మునుపే చెప్పాను. తక్కిన వృష్టి భోజాంధక వీరులంతా గుహ్యకగణంలో కలిసిపోయారు. శ్రీకృష్ణుడి రాస క్రీడకు 


పాత్రలైన పదహారువేల గోపాంగనలు శాస్త నిర్దిష్టకాలంలో సరస్వతీ నదీజాలాలలో మునిగి తమతమ అప్పరోభావాలను 
పొంది సంతోష మతిశయించగా నారాయణుడి సమీపంలో తిరుగుతున్నారు. 


చ. అనుమరణంబునం దగ మురాంతకు రుక్షిణి సెందె; లక్ష్మి య 
వ్వనరుహనేత్ర; తక్కు(గల వామవిలోచన లేడ్వురుం దదీ 
యనుత తను ప్రవేశన సమాచరణం బొనరించి రవ్వరాం 
గనలును లక్ష్మి యంశముల కావున(; గౌరవ వంశవర్ధనా! 72 


ప్రతిపదార్థం: కౌరవ వంశవర్హనా!= కురువంశాన్ని వృద్దిపొందించే ఓజనమేజయా!; ముర+అంతకు+అనుమరణంబునన్‌= 
మురాసురుని సంహరించిన శ్రీకృష్ణునితోడి సహగమనం చేత; తగన్‌= ఒప్పిదముగా; ఆ+వనరుహనే[త్ర= పద్మంవంటి కన్నులుగల; 
రుక్మిణి= రుక్మిణీదేవి; లక్ష్మిన్‌= లక్ష్మీదేవిని; చెందెన్‌= పొందినది; తక్కు(గల= మిగిలినవారైన; వామ+విలోచనలు= అందమైన 
కన్నులుగలవారు; ఆ+వర+ అంగనలును= ఆ శ్రేష్టమైన అవయవములు గల్లినవారు. ఏడ్వురున్‌= ఏడుమంది (సత్యభామాదులు) 
లక్ష్మి+అంశములు+అ= లక్ష్మీదేవి యంశభూతలే; కావునన్‌= అగుటచేత; తదీయ= ఆ లక్ష్మీదేవియొక్క; నుత= పొగడబడిన; 


తను (ప్రవేశన= శరీరమునందు ప్రవేశించుట యనే (చొచ్చుట అనెడి); సమాచరణంబు= గొప్పకార్యాన్ని; ఒనరించిరి= చేశారు. 


తాత్పర్యం: శ్రీకృష్ణునితో పాటు అనుమరణంచేత రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో లీనమయింది. తక్కిన సత్యభామాది 
కృష్ణపత్నులు ఏడుగురు కూడా ఆ లక్ష్మీదేవి అంశలతో అవతరించిన వారగుట చేత మూలభూతమైన ఆ లక్ష్మీదేవియొక్క 
దివ్యదేహంలోనికే ప్రవేశించారు. 


విశేషం: ఇక్కడ చెప్పుతున్న లక్ష్మి విష్ణువుతో “అనపాయిని'గా (ఎడబాటులేకుండా) ఉన్న ఆదిలక్ష్మి, రాఘవుడికి సీతగా, శ్రీకృష్ణుడికి 
రుక్మిణిగా జన్మించిన అంశ ఈమెదే. ఈమె అష్టలక్ష్మీ స్వరూపం కలిగింది. ఆది, ధాన్య, ధైర్య, గజ, సంతాన, విజయ, విద్యా, 
ధన రూపాలు ఈ అష్టలక్ష్మీ రూపాలని ఉన్నది. వీరే అష్టమహిషులు. 


వ. అని చెప్పి యమ్మహాయుద్దంబున మృతులైన యట్టివారును, నేను మున్ను ప్రసంగించిన యట్టివారును, 
బ్రసంగింపనివారును నిట్టిట్టి గతిం బ్రాపించి రని నాచేతం జెప్పంబడిన వారెల్లను నిజార్ధప్రకారంబుల సురాసుర 
యక్షగుహ్యక గంధర్వబృందంబులం జెందిరి; కురునందనా! నీ యడిగిన తెజిం గెటింగించితి నని వెండియు. 

73 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 767 
1 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వేదవ్యాసులవారు చెప్పి; ఆ+మహాయుద్దంబునన్‌= ఆ మహాయుద్దంలో; మృతులు+ 
ఐన+అట్టివారును= చనిపోయినవారూ; నేను మున్ను= నేను ముందు; (ప్రసంగించిన+అట్టివారును= చెప్పినవారూ; 
ప్రసంగింపని+వారును= చెప్పనివారూ; ఇట్టి+ఇట్టి= ఇట్టాంటిట్టాంటి; గతిన్‌+(ప్రాపించిరి+అని= స్థితి పొందారని; నా చేతన్‌= 
నాచేత; చెప్పబడిన వారు+ఎల్లను= పేర్కొనబడ్డవారందరూ; నిజ+అర్హ ప్రకారంబులన్‌= వారి వారికి తగినట్టుగా; సుర= దేవతల; 
అసుర= రాక్షసుల; యక్ష= యక్షుల; గుహ్యక= గుహ్యకుల; గంధర్వ= గంధర్వుల; బృందంబులన్‌= సమూహాలను; చెందిరి; 
కురునందనా!= ఓ జనమేజయ మహారాజా! నీ+అడిగిన= నీవు అడిగిన; తెజంగు= వైనాన్ని; ఎజింగించితిన్‌= తెలిపాను; అని 
వెండియున్‌= అని ఇంకా. 


తాత్సర్యం: అని వేదవ్యాసులవారు చెప్పి, ఆ మహాయుద్దంలో చనిపోయినవారు, నేను ముందు చెప్పినవారు, చెప్పనివారు, 
నేను ఇట్టాంటిట్లాంటి స్థితిని పొందారని చెప్పినవారంతా వారి వారికి తగినట్టుగా సుర, అసుర, యక్ష, గుహ్యక, గంధర్వ 
గణాలలో చేరిపోయారు. ఓ జనమేజయ మహారాజా! నీవు కోరిన విధంగా విషయమంతా తెలిపాను అని ఇంకా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: యక్ష, గుహ్యక, గంధర్వులు దేవయోనులే అయినా భిన్న విద్యలలో ముడిపడినవారు. యక్షులు, గుహ్యకులు కుబేరుడు 

మూలపురుషుడుగా కలవారు. శ్రీకృష్ణుడు గోలోకంలో ఉన్నప్పుడు అతడి గుహ్య (ప్రదేశంనుండి వీరు పుట్టారని (బ్రహ్మవైవర్త 

పురాణం చెప్పుతున్నది. వీరిలో కుబేరుడు మొదటివాడు. యక్షులందరూ అతడిచేత పాలించబడినవారే. గంధర్వులు బ్రహ్మచేతినుండి 
నవారు. సంగీతం వీరి విద్య. 


పుట్ట 
తే. “వినుము పాండవ కౌరవ విషయ మైన । యట్టి యితిహాస మే నుపాఖ్యానజాత 

సహిత మగునట్లుగా సమస్తంబు మహిత । విస్తరంబుగ జెప్పితి విశదభంగి. 74 
ప్రతిపదార్థం: వినుము; పాండవ= పాండవులకు; కౌరవ= కౌరవులకు; విషయము+ఐన= సంబంధించినదైన; అట్టి+ఇతిహాసము= 
కథను; ఏను= నేను; ఉపాఖ్యాన+జాత+సహితము+అగునట్టుగాన్‌= ఉపకథల సమూహంతో కూడినదిగా; సమస్తము+ఐన= 
మొత్తం కథనంతా; మహిత విస్తరంబుగన్‌= మిక్కిలి వివరణాత్మకంగా; విశదభంగిన్‌= బాగా స్పష్టమైన రీతిలో; చెప్పితిన్‌= 
చెప్పాను. 
తాత్సర్యం: 'రాజా! వినుము. పాండవ కౌరవులకు సంబంధించిన ఇట్లాంటి ఇతిహాసాన్ని ఉపకథలతో చేర్చి మొత్తం 
కథనంతా మిక్కిలి వివరణాత్మకంగా బాగా స్పష్టమైన రీతిలో నేను చెప్పాను. 


వ. కృష్ణద్వైపాయన మునీంద్రుండు సతసాద భరితుండై యాజ్ఞాపింప నట్లు తదీయానుజ్ఞ వడసి తద్దయా లబ్ధ 
ప్రజ్ఞావిశేషుండనై యశేషంబును వివరింప నమ్మహాత్ముని కారుణ్యంబున నిమ్మహనీయేతిహాసంబు సమాధాన 
మానసుండ వై యాకర్ణించి నీవును బహుళ పుణ్యాత్ముండవు. గృతార్భ్థుందవు6 బరమార్థవిదుండవు నైతి వని 
యిట్లు సాంద్రానంద సంపాదనశీలుం డై. 75 


ప్రతిపదార్థం: కృష్ణద్వైపాయనముని+ఇం|ద్రుండు= వేదవ్యాసమహర్షి సత్‌+(ప్రసాద= సదనుగ్రహ; భరితుండు+ఐ= భరితుడై; 
ఆజ్ఞాపింపన్‌= ఆజ్ఞాపించగా; అట్టు= అట్లా; తదీయ+అనుజ్ఞ+పడసి= అతడి అనుమతి పొంది; తద్‌+దయా లబ్ద= అతడి 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


దయతో పుట్టిన; ప్రజ్ఞా విశేషుండను+ఐ= బుద్ది విశేషం గలవాడినై; అశేషంబును= సమస్త విషయాలను; వివరింపన్‌= వివరించగా; 
ఆ+మహాత్ముని= ఆ మహాత్ముడియొక్క; కారుణ్యంబునన్‌= కరుణతో; ఈ+మహనీయ+ఇతిహాసంబున్‌+ ఈ గొప్ప పూర్వకథను; 
సమాధాన+ మానసుండను+ ఐ= సమాధి కలిగిన మనస్సుతో (ఏకా(గ్రచిత్తంతో); ఆకర్షించి= విని; నీవును= నీవు కూడా; 
బహుళ= మిక్కిలి; పుణ్య+ఆత్ముండవు= పుణ్యం పోందినవాడివి; కృతార్జ్ణుండవు= ధన్యుడివి; పరమార్ణ విదుండవు= 
(బహ్మజ్ఞానవేత్తవు; ఐతిని+అని= అయ్యానని; ఇట్టు= ఈ విధంగా; సాంద్ర+ఆనంద+సంపాదన శీలుండు+ఐ= అధికమైన 


ఆనందాన్ని (బ్రహ్మానందాన్ని పొందాలన్న తపన కలవాడై.) 


తాత్పర్యం: 'వేదవ్యాసమహర్షి సదనుగ్రహభరితుడై ఆజ్ఞాపించగా అట్లా అతడి అనుమతి పొంది అతడి దయతో 
పుట్టిన బుద్ది విశేషంచేత సమస్త విషయాలనూ వివరించగా, అతడి కరుణతో ఈ మహేతిహాస కథను బాగుగా విని 
నీవుకూడా పుణ్యాత్ముడివి, ధన్యుడివి, బ్రహ్మజ్ఞాన వేత్తవు అయ్యావు’ అని బ్రహ్మానంద సంపాదన తత్ప్సరుడై. 


క. శ్రీనిత్యత్వ ప్రమదా । దాన కుతూహల నిరూఢతాస్త వ్యాపాం 
గా! నిర్జర వేదవ్యా। సానేక వచోనుషంగ! హరిహరనాథా! 76 


ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్యం యొక్క; నిత్యత్వ= స్థిరంగా ఉండటంవలన; కలిగే; ప్రమద= సంతోషాన్ని; ఆదాన= కలగజేయటంలోని; 
కుతూహల= ఆసక్తిచేత కలిగిన; నిరూఢతా= ప్రసిద్దిచేత; స్తవ్య= స్తుతింపబడిన; అపాంగా= కడగంటి చూపులు కలవాడా!; 
నిర్భర= వేదశాస్తాలలో నిండిన; వేదవ్యాస= వ్యాసమహర్షియొక్క; వచస్‌= బ్రహ్మసూత్ర పురాణాది బహు వాక్యాలకు; అనుషంగ= 
అన్వయమైనవాడా!; హరిహరనాథా!= ఓ హరిహరనాథ దేవా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథస్వామీ! ఐశ్వర్యం స్థిరంగా ఉండటంవలన కలిగే ఆనందాన్ని కలుగజేయటంలోని ఆసక్తిచేత 
కలిగిన (ప్రసిద్దిచేత స్తుతించబడిన కడగంటి చూపులు కలవాడా! వేదశాస్తాలతో నిండిన వ్యాసమహర్షియొక్క 
(బ్రహ్మసూత్రపురాణాది బహువాక్యాలకు అన్న్వయమైనవాడా! నీకు నమస్కారం. 


నిశేషం: భగవంతుడి దయ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఐశ్వర్యాన్ని (ప్రసాదించటంలో, రెండవది దానిని నిత్యంగా 
ఉంచటంలో. ఈ రెండూ చాలా భిన్న విషయాలు. పరమేశ్వర సమర్పణ భావంతో ఎవరు జీవితాన్ని యజ్ఞంగా భావించి జీవిస్తారో 
వారి ఐశ్వర్యాన్ని భగవానుడు నిరంతరమూ కాపాడుతాడని అర్థం. ఎవరు ధనంచేత మదాది దుష్టగుణాలకు బానిసలవుతారో 
వారి సంపద హరించుకొనిపోతుంది. భారతంలోని అంతస్పారరూపమైన (ప్రబోధం ఇదే. 


అనుషంగ మనే మాట శాస్త్ర పరిభాషలోనిది. పూర్వవాక్యంలోని పదాన్ని ఉత్తరవాక్యానికి అన్వయంచేసి సంబంధాన్ని 
నిరూపించటాన్ని 'అనుషంగ' మంటారు. వేదవాక్యాలలో చెప్పబడిన పరమేశ్వరతత్తం వ్యాసమహర్షిచే బ్రహ్మసూత్ర, పురాణాదులలో 
భిన్న రీతులలో అన్వయించబడటంచేత వ్యాసవచనాలతో 'అనుషంగుడు' హరిహరనాథుడు. ఏ వాక్యాన్ని చదివినా స్వామిత్వం 
ఎంతో ఒక కొంత స్ఫురిస్తుందని అర్థం. అన్ని వాక్యాలూ కలిపి కడకు పరమేశ్వరుడి 'నిత్యవిభూతి'నే నిరూపిస్తాయని అర్థం. 
స్వర్గారోహణంలో ఉన్నదే పరమేశ్వరుడి నిత్యవిభూతి. ఇక్కడి ఐశ్వర్యానికి తుది లేదు. ఇక్కడ దుఃఖం లేదు, మదమాత్సర్యాది 
దుర్గుణాల సంపుటి లేదు. 


అందుకే జీవులందరూ ఈ మహత్తంలో లీనమవుతున్నారు. “భగవాన్‌ వాసుదేవళ్ళ కీర్యతే౭_త్ర సనాతనః అని వ్యాసమహర్షి 
భారత ప్రారంభంలోనే సూచించాడు. ఇది శ్రీకృష్ణ కీర్తన - అని అర్థం. అందుకే భారతంలోని కథ. సంఘటనలు, వర్లనలు, 
పాత్రలు, వారి సంభాషణలు, అంతర్భాహ్యమనోవృత్తులు. వారి కార్యకలాపాలు అన్నీ కలిసి శ్రీకృష్ణపారమ్యాన్నే నిరూపిస్తాయి. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 769 
ఇది కావ్యాంతంలో మహాకవి చేసిన హరిహరనాథ స్తుతి కాబట్టి ఇంత విశేషార్థమున్నది. గీతాకారుడు ఈ మహార్థాన్ని 
ఇట్లా బోధించాడు. 

“సర్వధర్మాన్‌ పరిత్యజ్య నూమేకం శరణం వ్రజ, 

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.” 

(నీవు అన్ని ధర్మాలను చివరికి నాలో విడిచిపెట్టి నన్ను శరణు వేడుము. నిన్ను సర్వపాపాలనుండి నేను విముక్తుడిని 
చేస్తాను) ఈ పాప విముక్తి పేరే స్వర్గమంటే. అది నిత్య విభూతి. అక్కడ కేవలం (ప్రకాశమున్నది. ఆ (ప్రకాశం పేరే 'దేవతి - 
దైవత్వమంటే అదే. పాండవులు జీవితమంతా ఆ పరతత్త్య సహాయంతో (బ్రదికారు. సర్వ బాధ్యతలూ ఆ శ్రీకృష్ణుడిలోనే ఉంచారు. 
అందుచేతనే అందరూ దేవతాగణాలలో చేరారు. ఇంతటికీ మూలమైన 'ధర్మ' నిర్వహణచేసిన వారు, జ్ఞాన, సర్వపాప విముక్తుడూ 
అయిన ధర్మరాజు కేవలం దివ్యత్వం పొందలేదు. నిత్య సత్య పరమరూపమైన ధర్మంలోకి ఆకర్షించబడ్డాడు. ఈ ధర్మాన్ని 
అవలంబించి అవతరించిన నారాయణమూర్తికూడా శ్రీకృష్ణ దేహాన్ని చాలించి స్వర్గంలో ధర్మరాజు ఆగమనానికి రంగం సిద్దం 
చేస్తున్నాడు. ఈ స్వర్గప్రాప్తినే 'శ్రేయస్సు' అన్నారు. అది సిద్దించాలనే నన్నయగారు భారతాదిలో నాందీ పద్యంలో త్రిమూర్తివర్లనను 
ఆశీర్యాదరూపంలో చేశారు. ఆ శ్రేయస్సు సిద్దించటమే స్వర్గప్రాప్తి, 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయునకు( జెప్పినట్లు సర్ప్వయాగ సమయ ప్రవృత్తం బైన మహాభారతం 
బంతయు దత్సభాగతుందైన రోమహర్షణ నామధేయుండును సాత్యవతేయ శిష్యుండును, బండిత 
ప్రవరుండును నగు సూతుని పుత్రుండైన యుగ్రశ్రవుండనియెడు కథకుండు సమ్యగవధానంబున నాకర్ణించిన 
వాండగుటను సమాశ్రితవత్సలుం డైన యా కృష్ణద్వైపాయను ననుగ్రహంబున( దత్మథా సాకల్య వివరణ విశార 
దుండై యుండు; నతండు నైమిశారణ్య పుణ్యక్షత్రంబునందు శౌనకుండను కులపతి మొదలుగాం గల కొందటు 
మహామునులు సత్రయాగం బాచరించుచుండ నయ్యెడకుం జని వారలం గాంచిన. బుణ్యకథాశ్రవణ కౌతు 
కాధీన మానసులైన యమ్మాననీయులు పుణ్యాత్మకుం డైన యక్కథకునకు సముచితార్దనంబులం బ్రియంబొనర్ది 
కథాకథనంబు( బ్రసంగించినం బ్రీతుండై యాతం 'డేమి తెటింగు కథ వినంగోరెద?' రనుటయు నప్పరమార్థ 
పరాయణు లతనితోడ 'నెయ్యది హృద్యంబును నపూర్వంబును సమగ్ర జ్ఞాన ప్రదంబును నఘ నిబర్దణంబును 
నైనయది యక్కథ మాకు విన నిష్టం' బని పలుకుటయు. 77 

ప్రతిపదార్థం: దేవా= హరిహరనాథ!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌+చెప్పినట్టు= జనమేజయుడికి 

చెప్పిన విధంగా; సర్పయాగ సమయ (ప్రవృత్తంబు+ఐన= సర్పయాగ సమయంలో చెప్పబడిన; మహాభారతంబు+అంతయున్‌= 
మహా భారతాన్ని అంతటినీ; తద్‌+సభాగతుండు+ఐన= ఆ సభలో ఉండిన; రోమహర్షణ నామధేయుండును= రోమహర్షణుడనే 
పేరుగలవాడు; సాత్యవతేయ శిష్యుండును= వ్యాసుడి శిష్యుడు; పండిత (ప్రవరుండునున్‌= పండిత శ్రేష్టుడూ; అగు= అయిన; 
సూతుని పుత్రుండు+ఐన= సూతుడి కుమారుడైన; ఉగ్రశ్రవుండు= ఉ(గ్రశ్రవుడు; అనియెడు కథకుండు= అని పేరున్న కథకుడు; 
సమ్యక్‌+అవధానంబునన్‌= మిక్కిలి ఏకాగ్రతతో; ఆకర్షించినవాండు+అగుటను= విన్నవాడు కావటంవలన; సమా(శిత 
వత్సలుండు+ఐన= ఆ(శ్రయించినవారిని ప్రేమగా చూచే; ఆ కృష్ణ ద్వైపాయను= ఆ వ్యాసుడి; అను[గ్రహంబునన్‌= అను[గ్రహంచేత; 
తద్‌+కథా= ఆ కథను; సాకల్య= సమ(గ్రంగా; వివరణ= వివరించటంలో; విశారదుండు+ఐ+ఉండున్‌= నేర్పరిగా ఉంటాడు; 
అతండు= ఆ ఉగ్రశ్రవుడు; నైమిశారణ్య పుణ్యక్షేత్రంబు నందున్‌= నైమిశారణ్య పుణ్యక్షేత్రంలో; శౌనకుండు+అను= శౌనకుడు 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే; కులపతి= విద్యాగురువు; మొదలుగాన్‌+కల కొందణు మహామునులు= మొదలైన కొందరు మహర్షులు; సత్రయాగంబు+ 
ఆచరించుచున్‌+ఉండన్‌= సత్రయాగం చేస్తుండగా; ఆ+ఎడకున్‌+చని= అక్కడికి వెళ్ళి; వారలన్‌+కాంచినన్‌= వారిని చూడగా; 
పుణ్యకథా (శవణ= పుణ్యకథలను వినటంలో; కౌతుక+అధీన మానసులు+ఐన= ఆసక్తికల మనస్సులుగల; ఆ+మాననీయులు= 
ఆ పూజ్యులు; పుణ్య+ఆత్మకుండు+అయిన= పుణ్యాత్ముడైన; ఆ+కథకునకున్‌= ఆ ఉ(గ్రశ్రవుడికి; సముచిత+అర్భనంబులన్‌= 
తగిన పూజలతో; పియంబు+ఒనర్భి= తృప్తిని కలిగించి; కథాకథనంబు (ప్రసంగించినన్‌= కథను చెప్పుమని (ప్రస్తావించగా; 
ప్రీతుండు+ఐ= సంతోషపడి; అతండు= అతడు; ఏమి తెణంగుకథ= ఎట్లాంటి కథ; వినన్‌+కోరెదరు+ అనుటయున్‌= వినగోరుతారు 
అని అడుగగా; ఆ+పరమార్హ పరాయణులు= ఆ (బ్రహ్మతత్త్య నిష్ట ఉన్నట్టివారు; అతనితోడన్‌= అతడితో; ఏ+అది= ఏది; 
హృద్యంబును= హృదయంగమమూ (హృదయాన్ని తాకేది); అపూర్వంబును= మునుపు లేనిది, అద్భుతమైనదీ; సమ(గ్ర జ్ఞాన 
ప్రదంబును= సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేదీ; అఘనిబర్హణంబును= పాపాన్ని నశింపజేసేదీ; ఐన+అది= అయినటువంటి; ఆ+కథ= 
ఆ కథను; మాకున్‌= మాకు; వినన్‌+ఇష్టంబు+అని పలుకుటయున్‌= వినాలని ఉన్నదని చెప్పగా. 


తాత్పర్యం: హరిహరనాథ స్వామీ! వైశంపాయన మహర్షి జనమేజయుడికి సర్పయాగ సమయంలో ఈ భారతకథను 
చెప్పుతుండగా ఆ సభలో ఉండిన వ్యాసుడి శిష్యుడు, పండిత శ్రేష్టుడు అయిన సూతుడి కొడుకు ఉ(గ్రశ్రవుడనేవాడు 
మిక్కిలి ఏకాగ్రతతో విన్నాడు. ఉగ్రశ్రవుడు గొప్ప కథకుడు. వ్యాసుడి అనుగ్రహంవలన ఆ కథను సమగ్రంగా వివరించే 
శక్తి అతడికి అబ్బింది. అతడు నైమిశారణ్యంలో శౌనకుడనే విద్యాగురువు. మరికొందరు మహామునులు సత్రయాగం 
చేస్తుండగా అక్కడికి వెళ్ళి వారిని చూచాడు. పుణ్యకథలు వినాలన్న కోరిక ఉన్నవారు ఆ పుణ్యాత్ముడికి సముచితమైన 
సత్కారాలతో సంతోషం కలిగించారు. కథ వినాలని కోరారు. ఉ(గ్రశ్రవుడు సంతోషించి, మీకు ఎట్లాంటి కథకావాలి? 
అని అడిగాడు. ఆ పరమార్హపరాయణులైన మహామునులు ఏ కథ హృదయంగమంగా, అపూర్వంగా, సమగ్ర 
జ్ఞానదాయకంగా, పాపనాశకంగా ఉంటుందో అట్లాంటి కథ వినాలని కోరగా. 


నిశేషం: కులపతి - అనే మాటకు చాలా అర్హమున్నది. పదివేల మంది శిష్యులను అన్నదానాదులచేత పోషిస్తూ వేదాధ్యయనం 
చేయించే బ్రహ్మర్షిని కులపతి అంటారు. వారే విద్యాగురువులు. అట్లాంటి పరమ పవిత్ర వాతావరణంలో వినిపించబడింది ఈ 
కథ. అసలు ఈ కథను తొలుత వినిపించినవాడు వైశంపాయనుడు. సమయం - సత్రయాగం. ఒక పాపాన్ని చేయబోతున్న 
జనమేజయుడికి పాప నాశకమైన ఈ కథ చెప్పబడింది. 

ఈ కథ మిక్కిలి ఆసక్తికరమైనది. “వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి అని తెలుగువారు సామెతరూపంలో 
కూడా భారతాన్ని నిత్యం స్మరిస్తారు. కథలోని మలుపులు, ఆ మలుపులలోని వెలుగులు - పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 
ఇదే హృదయంగమ ధర్మం. 

ఎయుక సమ(గ్రత - ఒక (బ్రహ్మతత్త జిజ్ఞాస తప్ప మరి ఏదీ సమ(గ్రమైన విద్య కాదు. భారతంలో చివర (బ్రహ్మతత్త్యమే 
నిత్యమని జగత్తు తాత్కాలికమని నిరూపించబడింది. 

భూతాలన్నీ అవ్యక్తంలో పుట్టుతాయి. వ్యక్తమధ్యంలో పెరుగుతాయి. అవ్యక్తంలో లీనమవుతాయి - అన్న గీతా సూక్తికి 
భారతం వివరణాత్మకమైన అద్భుత కథనం. అందుకే స్వర్గారోహణంతో ఈ పుణ్యకథ అంతమై పాఠకులలో పాపపుణ్య విచక్షణను 
కలిగిస్తుంది. ఇదే (బ్రహ్మజిజ్ఞాసకు మూలమైన జ్ఞానం. 

అందుకే వ్యాసమహర్షిని మహాభారత తాత్పర్యాన్ని చెప్పుమని శిష్యు డడిగినపుడు ఇట్టా చెప్పాడు. 

'పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్‌” పరోపకారంచేత పుణ్యం వస్తుంది. పరపీడనచేత పాపం వస్తుంది. ఈ 
మౌలికమైన జీవితనీతిని నేర్పటమే మహాభారతం సాధించిన అద్భుతమైన సామాజిక ప్రయోజనం. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 771 
Yo 


అపూర్వత్వం - ఈ కథలోని ప్రత్యేకత, ఎన్నో మతాలవారు తమతమ భావాలకు అనుగుణంగా ఈ కథకు రూపకల్పన 
చేశారు. కాని, నూరుపర్యాలలో ఈ విధంగా సర్పయాగంతో మొదలై స్వర్గారోహణంతో అంతమయిన కథను తొలిసారిగా 
వ్యాసమహర్షె గ్రథనం చేశాడు. అదే అపూర్వం. 


సత్రయాగం - అంటే దీర్హకాలం చేయబడే యాగమని అర్థం. పదమూడు రోజులు మొదలు నూరు రోజుల వరకు 
సాధారణంగా జరుపుతారు. కొన్ని వందల సంవత్సరాల పాటు జరిపినవీ ఉన్నాయి. అట్లాంటి పరమ పుణ్యప్రదమైన సన్నివేశంలో 
చేయబడిన వాజ్మయరూపమైన యజ్ఞమే మహాభారత కథనం. 
క. అత( డింతటిది మహా భా। రతంబ యను నిశ్చయము తిరంబుగ మతిసం 

గత మగుడు నమ్మహాత్ముల । కతివిశదము గాంగ నిమ్మహాకథ చెప్పెన్‌. 78 
ప్రతిపదార్థం: అతండు= ఆ ఉ(గ్రశ్రవుడు; ఇంతటిది= ఇటువంటిది; మహాభారతంబు+అ= మహాభారతమే; అను నిశ్చయము= 
అనే నిశ్చయం; తిరంబుగన్‌= స్థిరంగా; మతిన్‌+సంగతము+అగుడున్‌= హృదయంలో నెలకొనగా; ఆ+మహాత్ములకున్‌= ఆ 
మహనీయులకు; అతివిశదము కాంగన్‌= మిక్కిలిగా తెలిసేటట్టు; ఈ+మహాకథ= ఈ గొప్ప కథ; చెప్పెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: ఆ ఉగ్రశ్రవుడు అటువంటి కథ ఒక మహాభారతం మాత్రమే అనే నిశ్చయం స్థిరంగా మనసుకు తట్టగా 
ఆ మహనీయులకు మిక్కిలి వివరంగా ఈ గొప్ప కథను చెప్పాడు. 


వ. చెప్పి యిట్లనియె; “నట్లు జనమేజయుండు సర్ప్వయాగ కర్మానుష్టానముల యెడ వైశంపాయనువలన 
నివ్వినుతేతిహాసంబు విని విస్మితుండును బ్రమోద భరితుండును నయ్యె; నక్కొలందిం దదీయ యాజకులు 
యజన సమాపన విధి యనుష్టించి; రయ్యుధిష్టిరానుజ పుత్ర పొత్ర్ర్తుం డత్తెబింగున భుజంగంబుల యాపదఈ 
దీర్షిన యన్తీకు నభ్యర్షనంబున నత్యంత సంతుష్టునిం జేసి, యతని నివాసంబునకు ననిచి పుచ్చి, 
బుత్విజులాదిగా నఖిల బ్రాహ్మణులకు బహు ధనంబు లొసంగి వినయం బెసంగ నామంత్రితులం జేసిన వారలు 
నిజ నివాసంబులకుం జనిరి; వైెశంపాయనుం బెంపారు సవిశేష పూజనంబులం బరితోషితుం గావించి దేవోప 
చారంబుల. గృష్టద్వైపాయన మునీంద్రులంబూజించి, యజ్ఞనపతి సకల జనంబులు ప్రస్తుతింప విభవంబు 


శోభిల్లం బురంబు. బ్రవేశించె.” 79 


ప్రతిపదార్థం: చెప్పి= భారతకథను చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; అట్టు= ఆ విధంగా; జనమేజయుండు= జనమేజయ 
మహారాజు; సర్పయాగ కర్మ+అనుష్టానములయెడన్‌= సర్పయాగ కర్మలను అనుష్టిస్తున్న సమయంలో; వైశంపాయను వలనన్‌= 
వైశంపాయన మహర్షివలన; ఈ+వినుత+ఇతిహాసంబున్‌= ఈ ప్రసిద్ధమైన కథను; విని= విన్నవాడై; విస్మితుండును= ఆశ్చర్యం 
పొందినవాడూ; ప్రమోదభరితుండును= సంతోషంతో కూడినవాడూ; అయ్యెన్‌= అయ్యాడు; ఆ+కొలందిన్‌= ఆ పరిమాణంలో; 
తదీయ= జనమేజయుడు నియమించిన; యాజకులు= యాగంచేయించే (బ్రాహ్మణులు; యజన సమాపన విధిన్‌= యాగ 
పూర్తికర్మను; అనుష్టించిరి= చేశారు; ఆ+యుధిస్టిర+అనుజ+పు(త్ర+పౌత్రుండు= ఆ ధర్మరాజు తమ్ముడి కొడుకు మనుమడు 
(జనమేజయుడు ధర్మరాజు, అర్జునుడు, అభిమన్యుడు, పరీక్షిత్తు, జనమేజయుడు); ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; భుజగంబుల= 
సర్పాల; ఆపదన్‌+తీర్చిన= ఆపదను తీర్చిన; అస్తీకున్‌+అభ్యోర్బనంబునన్‌= అస్తీకుడి పూజతో; అత్యంత= మిక్కిలి; 
సంతుష్టునిన్‌+*చేసి= సంతోషింపజేసి; అతని నివాసంబునకున్‌= అతడి నివాసానికి; అనిచి పుచ్చి= పంపించి; బుత్విజులు+ఆదిగాన్‌= 
బుత్విక్కులు మొదలైన; అఖిలబ్రాహ్మణులకున్‌= బ్రాహ్మణులందరికీ; బహుధనంబులు+ఒసంగి= మిక్కిలిగా ధనమిచ్చి; 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 

వినయంబు+ఎసంగన్‌= వినయం అతిశయించగా; ఆమం(త్రితులన్‌+చేసినన్‌= వీడ్కొల్పగా; వారలు= వారు; నిజనివాసంబులకున్‌= 
తమ తమ ఇళ్ళకు; చనిరి= వెళ్ళారు; వైశంపాయనున్‌= వైశంపాయన మహర్షిని; పెంపారు= సమృద్దిగా; సవిశేష= ప్రత్యేకమైన; 
పూజనంబులన్‌= అర్భనాదులచేత; పరితోషితున్‌+కావించి= సంతుష్టుడిని చేసి; దేవ+ఉపచారంబులన్‌= దైవానికిచేసే దైవోపచార 
విధితో; కృష్ణద్వై పాయన ముని+ఇం(ద్రున్‌+పూజించి= వ్యాసుడిని పూజించి; ఆ+జనపతి= జనమేజయుడు; సకలజనంబులు= 
అందరూ; (ప్రస్తుతింపన్‌= (ప్రశంసించగా; విభవంబు= వైభవం; శోభిల్లన్‌= (ప్రకాశించగా; పురంబు= హస్తినాపురి; ప్రవేశించెన్‌= 
చేరుకొన్నాడు. 


తాత్సర్యం: ఉ([గ్రశ్రవుడు భారతకథను చెప్పి ఇట్లా అన్నాడు: 'ఆ విధంగా జనమేజయ మహారాజు సర్పయాగ కర్మ 
లను అనుష్టిస్తున్న సమయంలో వైశంపాయన మహర్షివలన ఈ ప్రసిద్దమైన కథను విన్నవాడై ఆశ్చర్యంపొందాడు. 
సంతోషపడ్డాడు. ఆ విధంగానే యాగం చేయటానికి నియమించబడిన బ్రాహ్మణులు యాగ పూర్తికర్మలను చేశారు. 
అట్లా జనమేజయుడు సర్పాల ఆపదను తీర్చిన అస్తీకుడిని తగిన పూజలతో సత్కరించి సంతోషింపజేసి అతడి నివాసానికి 
పంపించాడు. బుత్విక్కులు మొదలైన బ్రాహ్మణులకు మిక్కిలిగా కానుక లిచ్చి వినయంతో వారిని సాగనంపాడు. 
వారంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళారు. ఆ తరువాత వైశంపాయన మహర్షిని ప్రత్యేకమైన పూజలతో సత్కరించి 
సంతోషాంతరంగుడిని చేసి, వేదవ్యాసమహర్డికి దేవోపచార విధితో పూజలు గావించి జనమేజయ మహారాజు ప్రజలందరూ 
ప్రస్తుతించగా వైభవం అతిశయించగా హస్తినాపురాన్ని ప్రవేశించాడు.” 


నిశేషం: భారతకర్త వ్యాసమహర్షిని దైవోపచారంతో పూజించారంటే దైవంతో సమానంగా పరిగణించి పూజించారని అర్థం. 
శకుపచార, భక్ష్యుపచార, షోడశోపచార పూజలని పూజలు మూడు విధాలు. దైవోపచారమంటే ఈ మూడు ఏధాలా అర్బించటమని 


అరం. 
(63. 


సీ, అని చెప్పియా శౌనకాది మునీశ్వర | గణముతో మటియు నక్కథకుం డింపు 
మిగులంగ నిట్లను “మేటి మునీశ్వర । సంఘంబులో నెల్ల సత్యదర్శి 
సర్వవిధిజ్ఞాత సర్వవిజ్ఞాన భ। వ్యాత్ముండు సర్వేంద్రియ ప్రబోధ 
శాలి సర్వజ్ఞుండు శౌచశాంతి క్షమా । దాంతి తపోనిత్యతావిభాసి 


తే. యాప్తసర్వవిధైశ్వర్యు( దఖిల సాంఖ్య | యోగ భేద విదుండు ధర్మోపదేశ 
చతుర వాగ్విలాసుండు నిస్తత్త ,వస్తు। వేది సాత్యవతేయుండు వేదమయుండు. 80 


౨-౨5 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పినవాడై; ఆ శౌనక+ఆది= ఆ శౌనకుడు మొదలైన; ముని+ ఈశ్వర గణముతోన్‌= మునీశ్వరుల 
సమూహంతో; మజీయున్‌= ఇంకా; ఆ+కథకు(డు= ఉ(గశ్రవుడు; ఇంపు మిగులంగన్‌= మాధుర్యం అతిశయించగా; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు; ముని+ఈశ్వర సంఘంబులోన్‌+ఎల్లన్‌+*మేటి= మునీశ్వరుల సమూహంలో గొప్పవాడు; సత్యదర్శి= సత్యాన్ని 
దర్శించినవాడు; సర్వవిధిజ్ఞాత= అన్ని విధులూ తెలిసినవాడు; సర్వ విజ్ఞాన భవ్యాత్ముండు= ప్రపంచంలోని విజ్ఞానమంతా నిండిన 
పుణ్యాత్ముడు; సర్వేంద్రియ (ప్రబోధశాలి= (బ్రహ్మజ్ఞానంద్యారా అన్ని ఇం(ద్రియాలను మేల్కొల్పగలిగినవాడు; సర్వజ్ఞుండు= అన్నీ 
తెలిసినవాడు; శౌచ= పవిత్రత; శాంతి; క్షమా= ఓర్పు; దాంతి; తపస్‌= తపస్సుల; నిత్యతా= నిత్యత్వంచేత; విభాసి= (ప్రకాశించేవాడూ; 
ఆప్త= పొందిన; సర్వవిధ= అన్ని విధాల; ఐశ్వర్యుండు= ఐశ్వర్యం కలవాడు; అఖీల= అన్నివిధాల; సాంఖ్యయోగ భేదవిదుండు= 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 773 


సాంఖ్యయోగ భేదాలూ తెలిసినవాడు; ధర్మోపదేశ= ధర్మోపదేశంలో; చతుర= నేర్చరితనంగల; వాచ్‌+విలాసుండు= వాక్కుయొక్క 
క్రీడ కలవాడు; నిస్తత్త్య= వాస్తవం కాని; వస్తువేది= వస్తువును తెలిసినవాడు; సాత్యవతేయుండు= సత్యవతీ కుమారుడైన వేదవ్యాసుడు; 
వేదమయు.డు= వేద స్వరూపుడు. 


తాత్సర్యం: అని చెప్పి ఉగ్రశ్రవసుడు ఆ శౌనకాది మునులతో ఇట్లా అన్నాడు; 'సత్యవతీ కుమారుడైన వేద వ్యాసమహర్షి 
వేదస్వరూపుడు. ముని సంఘంలో గొప్పవాడు. సత్యాన్ని దర్శించినవాడు. అన్ని విధులూ తెలిసినవాడు. ప్రపంచంలోని 
విజ్ఞానమంతా నిండిన పుణ్యాత్ముడు. (బ్రహ్మజ్ఞానంద్వారా అన్ని ఇం(దైయాలనూ మేల్కొల్ప గలిగినవాడు. అన్నీ 
తెలిసినవాడు. పవిత్రత, శాంతి, క్షమ, దాంతి, తపస్సుల నిత్యత్వంచేత (ప్రకాశించేవాడు. అన్ని విధాల ఐశ్వర్యాన్నీ 
పొందినవాడు. ధర్మోపదేశంలో నేర్పరి. సదసత్‌ వివేకజ్ఞుడు. 


విశేషం: “అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః 
అఫాలలోచన శృంభుః భగవాన్‌ బాదరాయణః.” 


అని వ్యాసుడిని సంప్రదాయంలో కీర్తిస్తారు. ఈ కీర్తి భారతం చదివినవాడికి ఎవడికైనా సార్ధకమనే అనిపిస్తుంది. నాలుగు 
ముఖాలు లేని బ్రహ్మ. రెండు భుజాలున్న విష్ణువు. ఫాలనేత్రం లేని శివుడు. భగవత్‌ స్వరూపుడు వ్యాసుడని పై శ్లోకానికి అర్థం. 
కృష్ణుడనే పేరు వాసుదేవుడికి, (ద్రౌపదికి, వ్యాసుడికి ముగ్గురికే చెల్లింది. అందుకే వైష్ణవ సంప్రదాయంలో వ్యాసుడిని విష్ణు 
స్వరూపుడంటారు. ఈ అర్థాన్నే సై శ్లోకం వివరిస్తున్నది. 

ఇంద్రియాలను మేల్కొల్పటమంటే ఏమిటో వివరించవలసిన అవసరం ఉన్నది. అజ్ఞానంచేత ఇంద్రియాలు స్తబ్దంగా 
అంధకారంలో మునిగి ఉంటాయి. ఆ మత్తునుండి ఇంద్రియాలను మేల్కొల్సితే తప్ప మనసుకూ, ఇంద్రియాలకూ అన్వయం 
కుదరదు. ఈ అన్వయం చేతనే యోగం సిద్దిస్తుంది. అప్పుడు జ్ఞానేంద్రియ పంచకాలు కర్మేంద్రియ పంచకాలు, వాటి గుణాలు. 
శ్రద్దలూ ఇవన్నీ సాధకుడి గుప్పిట్లో ఉంటాయి. 'యతి' అనే శబ్దానికి అర్థం ఇదే. నియతేం(ద్రియు డని అర్థం. దానిద్వారా పవిత్రత 
సిద్దిస్తుంది. అది అగ్నికి ఉన్న శుచిత్వంవంటిది. బుద్దీంద్రియాల నిగ్రహం శాంతి. కర్మేంద్రియాల నిగ్రహం దాంతి. సర్వభూత 
సహనం క్షమ. వీటిని నిరంతరం జ్ఞానాగ్నిలో వేల్చటమే 'తపస్సు'. అట్లాంటి జ్ఞానాగ్ని దగ్రకర్ముడు వేదవ్యాసుడు. అందుకే సదసద్‌ 
వివేకం కలవాడయ్యాడు. సత్‌ - ఉన్నది (బ్రహ్మతత్తం) అసత్‌-లేనిది (వస్తుజగత్తు). జ్ఞానబోధచేయాలి అంటే అసద్‌ వస్తువు 
ఏమిటో - అంటే అజ్ఞానమంటే ఏమిటో బోధపరచాలి. అందుకే విస్తత్త - వాస్తవం కాని వస్తువు ఏమిటో వ్యాసుడికి తెలుసని 
చెప్పటం. 


సాంఖ్యం - కపిలమహర్షి ప్రతిపాదించిన యోగమిది. ప్రధానమైన మూల (ప్రకృతి వికారం లేనిది - 1. మహదహంకారశబ్ద 
స్పర్శ రూప రసగంధరూప పంచతన్మాత్రలు-7. (ప్రకృతి, వికృతులు - పంచమహాభూతాలు, పంచజ్ఞానేం[ద్రియాలు. 
పంచకర్మేంద్రియాలు, మనసు అనేది కేవలం వికృతులు-16, (ప్రకృతికాని వికృతి కాని కాలపురుషుడు-1. ఇవి మొత్తం-25, 
సంఖ్యాపూర్వకంగా అవికారుడైన పురుషుడు (ఆత్మ) చెప్పబడినందువలన ఇది 'సాంఖ్య' యోగం. ఈ తత్త్వాలు 24 అని, 25 
అని, 36 అని మత భేదాలున్నాయి. 


అణిమాదులైన అష్టవిభూతులనే ఐశ్యర్యమంటారు. ఇది కలిగినవాడినే -ఈశ్చరు" డంటారు. అందుకే వ్యాస భగవానుడు 


పూజనీయుడయ్యాడు. 


916 శ్రీమదాంధ్ర మహాభారతము 


దీనవలన; నీకున్‌; (వ్రత, భంగంబు= వ్రతానికి భంగపాటు; కాదు= కలుగదు; అనినన్‌= అని అనగా; అర్షునుండు; దాని= 
ఆ ఉలూచియొక్క; మనోరథంబు= కోరిక; సలిపి= తీర్చి; ఆ రాత్రి; నాగభువనంబునన్‌= నాగలోకంలో; వసియించి= 
నివసించి; నాగకన్యక+అందున్‌= నాగకన్యకయందు; సద్యస్‌+గర్భంబునన్‌= అప్పటికప్పుడు కలిగిన గర్భంలో; ఇరావంతుండు+ 
అను= ఇరావంతుడు అను పేరుగల; కొడుకున్‌; పడసి= పొంది; నాగలోకంబు= నాగలోకంనుండి; వెలువడి= వెలుపలికివచ్చి; 
ఆదిత్య+ఉదయంబుతోడన= సూర్యోదయంతోనే; గంగా ద్యారంబునకున్‌= గంగాద్యారానికి; వచ్చి= చని; తత్‌+వృత్తాంతంబు= 
ఆ సంగతి; అంతయున్‌= అంతా; తన; సహాయులు+ అయిన= తోడుగా ఉన్న; విప్రులకున్‌= బ్రాహ్మణులకు; చెప్పి; 
వారలకున్‌, హృదయ+ఆనందంబు, చేయుచున్‌= ఆ (బ్రాహ్మణులకు మనస్సంతోషము కలిగిస్తూ, 


తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా ఉలూచి తలవంచి అర్జునుడిని చూచి - “ద్రౌపదివిషయంలో మీరు చేసిన 
ప్రతిజ్ఞ, మీతీర్థ్ధయాత్రకారణం, మీవ్రతం తెలియని దాన్ని కాను. అన్నితీర్ణాలు సేవించటం, అన్నివత్రాలు సలపటం; 
అన్నిదానాలు, ధర్మకర్మలు చేయటం, (ప్రాణదానంతో సమానం కావు. నా కోర్కె నెరవేరకుంటే మన్మథాగ్నిలో 
ప్రాణం వదలటం జరుగుతుంది. కాబట్టి నన్ను రక్షించు. దీనివలన నీకు వ్రతభంగం కాదు” అనగా అర్జునుడు 
ఉలూచి కోరిక తీర్చి, ఆ రాత్రి నాగలోకంలో గడిపి, ఆమెయందు సద్యోగర్భంలో ఇరావంతుండు అనే కొడుకును 
పొంది, సూర్యోదయంకాగానే గంగాద్వారానికి వచ్చి, జరిగిన వృత్తాంతమంతా తనకు తోడుగా ఉన్న (బ్రాహ్మణులకు 
చెప్పి, వాళ్ళకు హృదయానందం కలిగిస్తూ, 


క.  వితతయశు( డరిగి హిమప । ర్వతపార్యంబున నగస్య్యవటమును నత్యు 


న్నతభ్భగుతుంగము( జూచుచు । ధృతి నేంగి హరణ్యబిందుతీర్థంబునకున్‌. 135 


ప్రతిపదార్థం: వితత, యశుండు= విశాలమైన కీర్తికలవాడు - అర్జునుడు, అరిగి= వెళ్ళి, హిమపర్వత, పార్వంబునన్‌= 
హిమాలయ పర్వతం(ప్రక్కన; అగస్త్య్యవటమున్‌ (పుణ్యక్షేత్రం); అతి+ఉన్నత, భృగుతుంగమున్‌= మిక్కిలి ఎత్తెన భృగుతుంగక్షేత్రాన్ని; 
చూచుచున్‌; ధృతిన్‌= సంతోషంతో; హిరణ్య, బిందు తీర్థంబునకున్‌= హిరణ్యబిందు తీర్థానికి; ఏంగి= వెళ్ళి. 


తాత్సర్యం: విశాలమైన కీర్తి గల అర్జునుడు హిమాలయం (ప్రక్కన ఉన్న అగస్త్యవటక్షేత్రాన్ని, మిక్కిలి ఎత్తెన భృగు 
తుంగక్షేత్రాన్ని చూస్తూ సంతోషంతో హిరణ్యబిందుతీర్జానికి వెళ్ళి. 


వ. అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగా. బెక్కుదానంబులు సేసి, యజ్డార్దంబుగా భూసురోత్తములకు 
ఇధి pur 

గోసహస్రంబు లిచ్చి, ప్రాగ్టేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియు( 

గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు. 136 


ప్రతిపదార్థం: అందును= ఆ హిరణ్యబిందుతీర్థంలో; గోదాన, భూదాన, హిరణ్యదానంబులు= ఆవులను దానంచేయుటం, 
భూములనుదానంచేయుట; బంగారాన్ని దానంచేయటం; ఆదిగాన్‌= మొదలుగా; పెక్కు; దానంబులు; చేసి; యజ్ఞ+అర్హంబు గాన్‌= 
యజ్ఞంకొరకు; భూసుర+ఉత్తములకున్‌= (బ్రాహ్మణోత్తములకు; గోసహ(స్రంబులు= వేలకొద్దిఆవులు; ఇచ్చి= దానమొసగి; 
(ప్రాక్‌+దేశంబులకున్‌= తూర్పుదేశానికి; అరిగి= వెళ్ళి, నైమిశ+అరణ్యంబునందున్‌= నైమిశారణ్యంలో; జగన్నాథు నారాయణున్‌= 
లోకప్రభువైన నారాయణుని; ఆరాధించి= పూజించి; ఉత్పలినియున్‌= ఉత్పలిని; కౌశికియున్‌= కౌళికిని; నందయున్‌= 
నందను; అపరనందయున్‌= అపరనందను; గయయున్‌= గయను; గంగయున్‌= గంగను; గంగాసాగరసంగమంబును= 
గంగానది సముద్రంలో కలిసేచోటును; చూచుచున్‌= చూస్తూ, 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. పాండవుల కీర్తిం బ్రకటించుటకును, మజియుం గొందటు జనపతుల చరిత్రంబుల జనుల 
కెఖింగించుటకును, దేవదేవుం డగు వాసుదేవుని సంక్రీడా విశేషంబులు వివరించుటకును, సర్వదేవజాతుల 
జన్మంబులును దదీయ సాయుజ్యంబులును దేటపటుచుటకును, సకల ధర్మంబులునుం దెలుపుటకునుగాం 
బంచమవేదం బయి పరగు నిమ్మహాభారత సంహిత యొనర్చె; నిమ్మహేతిహాసంబు సంవత్సర త్రయకృృతంబు; 
దీని విశేషంబు వినుండు. 81 


ప్రతిపదార్థం: పాండవుల కీర్తిన్‌= పాండవుల కీర్తిని; ప్రకటించుటకును= ్రకటించటానికీ; మజియున్‌= ఇంకా; కొందణు= 
కొంతమంది; జనపతుల చరిత్రంబులన్‌= రాజుల కథలను; జనులకున్‌+ఎణీంగించుటకును= జనులకు తెలపటానికి; 
దేవదేవుండు+అగు= దేవతలకు దేవుడైన; వాసుదేవుని= శ్రీకృష్ణుడి; సం(క్రీడా= లీలా; విశేషంబులన్‌= విశేషాలను; వివరించుటకును= 
వివరించటానికి; సర్వదేవజాతుల= అన్ని దేవగణాల; జన్మంబులును= పుట్టుకలను; తదీయః= వారి; సాయుజ్యంబును= ఐక్యాన్ని 
లేదా కలయికను; తేటపజుచుటకును= విశదంచేయటానికి; సకల ధర్మంబులునున్‌= అన్ని ధర్మాలను; తెలుపుటకును+కాన్‌= 
తెలుపటానికిగాను; పంచమవేదంబు+అయి= ఐదవవేదంగా; పరంగు= (ప్రసిద్దమైన; ఈ+మహాభారత సంహిత+జఒనర్చెన్‌= ఈ 
మహాభారత సంహితను రచించాడు: ఈ+మహేతి హాసంబు= ఈ మహేతిహాసం; సంవత్సర(త్రయ కృతంబు= మూడు ఏళ్ళపాటు 
రచించబడింది; దీని విశేషంబు వినుండు= దీని వైశిష్ట్యం చెప్పుతాను వినండి. 


తాత్పర్యం: పాండవుల కీర్తిని ప్రకటించటానికీ, ఇంకా కొంతమంది రాజులకథలను జనులకు తెలపటానికీ. దేవదేవుడైన 
వాసుదేవుడి లీలా విశేషాలను వివరించటానికీ, సర్వదేవతా గణాల పుట్టుక, సాయుజ్యం విశదంచేయటానికీ, సకల 
ధర్మాలను తెలపటానికి గాను, పంచమవేద మని పేరుపొందిన ఈ మహాభారత సంహితను వేదవ్యాసుడు మూడు 
సంవత్సరాలలో నిర్మించాడు. దీని వైశిష్ట్యం చెప్పుతాను వినండి. 


విశేషం: సాయుజ్య (ఐక్యం) సామీప్య (సమీపవాసం), సారూప్య (తత్తుల్యరూపం), సాలోక్య (తల్లోకవాసం) అని ముక్తి నాలుగు 
విధాలు. 
తే. అమల ధర్మార్థ కామ మోక్షముల గుటిచి। యొలయు తెరు వెద్దియును నిందు గలుగునదియ 

యొం డెడల6 గల్లు దీన లేకుండు చొప్పు । దక్కొకంటను లేదు వేదజ్ఞులార!' 82 


ప్రతిపదార్థం: వేదజ్ఞులార!= వేద విదులారా!; అమల= పవిత్రమైన; ధర్మ+అర్థ+కామ+మోక్షములన్‌+గుటిచి= ధర్మార్థ 
కామమోక్షాలను గురించి; ఒలయు= (ప్రవర్తించే; తెరువు= ధర్మం; ఎద్దియునున్‌= ఏదైతే; ఇందున్‌= ఈ భారతంలో; కలుగున్‌= 
ఉన్నదో; అది+అ= అదే; ఒండు+ఎడలన్‌= మరొకచోట కూడా; కల్లున్‌= ఉంటుంది; దీనన్‌= ఇందులో; లేకుండు= కనిపించని; 
చొప్పు= ధర్మం; తక్కు+ఒకంటను= మరి ఏ చోటా; లేదు= కనిపించదు. 


తాత్సర్యం: ఓ వేదవిదులారా! పవిత్రమైన ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ప్రవర్తించే ధర్మం ఏదైతే ఈ 
భారతంలో చెప్పబడిందో అది మరొకచోట కూడా ఉంటుంది. ఇందులో లేని ధర్మం మరెక్కడా కూడా కనిపించదు. 


విశేషం: మహాభారతంలో పురుషార్థాలను గురించి సర్వవిషయ సమ(గ్ర చర్చ జరిగిందని ఈ పద్యానికి అర్థం. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 775 
bas 


ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ, 
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌. 


అని మూలశ్టోకం. మూలంలో జనమేజయుడికి చెప్పినట్టుండగా తిక్కనగారు వేదవిదులైన మహర్షులతో ఉ(గ్రశ్రవుడన్నట్టు 
మార్చినారు. 'వేదవిదులకు' ఇతరత్ర ఈ పురుషార్థాల విషయంగా ఏమి చెప్పారో కరతలామలకంగా ఉంటుంది. కాబట్టి వారికి 
చెప్పటంలో జౌచిత్యమున్నది. అంటే చతుర్వేదోపనిషత్సారమూ ఈ పంచమ వేదరూపంలో వ్యాసమహర్షిచే అందించబడిందని 
తాత్పర్యం. ఇదే మునివృషభుడైన వ్యాసమహర్షి నిరూపించిన “అర్థం”. ఈ అర్థాన్ని వినాలనే రాజరాజనరేంద్రుడు నన్నయ భట్టుగారిని 
కోరింది. 


సీ, “పుణ్యాత్ములార! యీ పుణ్యేతిహాసంబు । జనమేజయుడు సేయు సర్ప్వమఖము 
కాలంబునం దట్లు కారుణికోత్తము(। డైన వేదవ్యాసు( డాదరమున 
నాజ్ఞాపనము సేయ నతని శిష్యు(డు లోక । నుతుండు వైశంపాయనుండు సెప్పు 
నన్నరేంద్రుండు విన నా సభ నిలిచి స। వినయభక్తికముగ వినినవాండ 


తే. గథనశక్తియు నమ్ముని కరుణవలన. । గలిగె నా కిత్తెటింగున గారవించి 
మీరు వినుచుండ. జెప్పెడి మేటి పదము । గంటి; మంటి మీ దయ పెంపుకతనం జేసి.” 83 


ప్రతిపదార్థం: పుణ్య+ఆత్ములార!= పుణ్యాత్ములారా! ఈ+పుణ్య+ఇతిహాసంబు= పుణ్యప్రదమైన ఈ కథను; జనమేజయుండు= 
జనమేజయ మహారాజు; చేయు= చేస్తున్న; సర్సమఖము కాలంబునందున్‌= సర్పయాగ కాలంలో; అట్టు= ఆ విధంగా; కారుణిక+ 
ఉత్తము(డు+ఐన= దయగలవారిలో (శ్రేష్టుడైన; వేదవ్యాసుండు= వ్యాసమహర్షి ఆదరమునన్‌= ఆదరంతో; ఆజ్ఞాపనము+చేయన్‌= 
అనుజ్ఞ ఇవ్వగా; అతని శిష్యడు= అతడి శిష్యుడైన వాడూ; లోకనుతుండు= లోకంచేత ప్రస్తుతించబడినవాడూ అయిన; వైశంపాయనుండు= 
వైశంపాయన మహర్షి ఆ+నర+ఇంద్రుండు వినన్‌= జనమేజయుడు వింటుండగా; చెప్పెన్‌= చెప్పాడు; ఆ సభన్‌= ఆ సభలో; నిలిచి= 
ఉండి; సవినయ భక్తికముగన్‌= వినయంతోనూ, భక్తితోనూ; వినినవాండన్‌= విన్నాను - వినినవాడిని (నేను); నాకున్‌= నాకు; కథనశక్తియున్‌= 
కథను చెప్పేశక్తికూడా; ఆ+ముని= వ్యాసమహర్షి కరుణవలనన్‌= కరుణవలననే; కలిగెన్‌= కలిగింది (నేను); ఈ+తెజంగునన్‌= ఈ 
విధంగా; గారవించి= నన్ను గౌరవించి; మీరు= మీరందరూ; వినుచుండన్‌= వింటుండగా; చెప్పెడి= భారతాన్ని చెప్పగలిగే; మేటి 
పదమున్‌= ఉన్నత స్థానాన్ని; కంటిన్‌= పొందాను; మీ దయ= మీ కరుణ; పెంపుకతనన్‌+చేసి= అతిశయించిన దానివలన; మంటిన్‌= 


ఆయుష్మంతుడిని అయ్యాను. (ఆశీస్సులు పొందానని తాత్పర్యం). 


తాత్పర్యం: పుణ్యాత్ములారా! పుణ్యప్రదమైన ఈ కథను జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్న సమయంలో 
దయామయుడైన వ్యాసమహర్షి అనుజ్ఞచేత అతడి శిష్యుడూ లోకంలో (ప్రసిద్దిచెందినవాడూ అయిన వైశంపాయన 
మహర్షి ఆ రాజు వింటుండగా చెప్పాడు. నేను ఆ సభలో ఉండి వినయ భక్తులలో ఆ కథను సమగ్రంగా విన్నాను. నా కీ 
కథను చెప్పే సామర్థ్యం కూడా వ్యాసులవారి అనుగ్రహం వలననే కలిగింది. ఇట్లా నన్ను గౌరవించి మీరంతా వింటుండగా 
నేను భారతాన్ని చెప్పగలిగే ఉన్నత స్టానాన్ని పొందాను. మీ ఆశీస్సులచేత ఆయుష్మంతుడిని అయ్యాను. 


నిశేషం: సూతుడు కావటంచేత మహర్షుల ఆశీర్వాదంచేత తాను తరించానని చెప్పుతున్నాడు. అదే మన భారతీయ సంప్రదాయంలో 
పాండిత్యానికీ, ఆ(శ్రమానికీ ఉన్న చిత్రమైన గౌరవం. 


వ. అని పలికి వెండియు. 84 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


ఫలశ్రుతి 
క. “అలఘుమతులార! పర్వం । బుల నీ యితిహాస రత్నమును వినిన నఘం 
బులు వాయు; నాకలోకము । గలుగును; సిద్దించు ముక్తి కాంక్షిత యైనన్‌. 85 


ప్రతిపదార్థం: అలఘుమతులార!= ఘనబుద్ది కలిగిన మహర్షులారా!; ఈ+ఇతిహాస రత్నమును= ఈ శ్రేష్టమైన ఇతిహాసాన్ని; 
పర్వంబులన్‌= పర్వదినాలలో; వినినన్‌= వింటే; అఘంబులు= పాపాలు; పాయున్‌= నశిస్తాయి; నాకలోకము= స్వర్గం; కలుగును= 
కలుగుతుంది; ముక్తి= ముక్తి (మోక్షం); కాంక్షిత+ఐనన్‌= కోరితే; సిద్దించున్‌= సిద్దిస్తుంది. 


తాత్సర్యం: ఉదాత్తమతులైన మహర్షులారా! ఈ మహేతిహాసాన్ని పర్వదినాలలో వింటే సర్వపాపాలూ నశిస్తాయి. 
స్వర్గం లభిస్తుంది. సంకల్పించి గాఢమైన భక్తితో వింటే ముక్తి కూడా లభిస్తుంది. 

విశేషం: పండుగలు, పబ్బాలు అని రెండు రకాల ఉత్సవాలు. ఉగాది మొదలైన పండుగలు, పర్వాలు (పబ్బాలు) ఐదు ముఖ్యమైనవి. 
అమావాస్య, పూర్ణిమ, అష్టమి, దశమి, సూర్యసం(క్రాంతి - వీటిని పంచపర్వదినా లంటారు. ఇంకా చంద్ర[గ్రహణాన్న, చాతుర్మాస్యంలోని 
వైశ్వదేవాదియాగ సందర్భాలను (వైశ్వదేవం, వరుణం, (ప్రఘాస, శాఖమేధ, సునాసీరయా లన్నవి) కూడా పర్వాలనే పిలుస్తారు. 
అందుచేత భారతం భారతీయులకు మోక్షప్రదమైన పారాయణ[గ్రంథ మని అర్థం. 


క. ఆద్యంతంబును నీ యన । వద్యకథ వినంగ6 గనినవారికి( బాయున్‌ 
సద్యంబ బ్రహ్మహత్యా । వద్యము మొదలైన పాపవర్గం బెల్లన్‌. 86 
ప్రతిపదార్థం: ఆది+అంతంబునున్‌= మొదటినుండి తుదివరకూ; ఈ+అనవద్య కథన్‌= ఈ పుణ్యకథను; వినంగన్‌+కనినవారికిన్‌= 


వినగలిగినవారికి; సద్యంబు+అ= తత్‌క్షణమే; (బ్రహ్మహత్యా+అవద్యము= (బ్రహ్మహత్యపాపం; మొదలైన= మొదలైనటువంటి; 
పాపవర్గంబు+ఎల్లన్‌= పాపసమూహాలన్నీ; పాయున్‌= నశిస్తాయి. 


తాత్పర్యం: (ప్రారంభం మొదలు ఈ పుణ్యకథను ఎవరు వింటారో వారికి ఆ క్షణమే బ్రహ్మహత్యాపాపం మొదలైన 
మహాపాపసమూహాలు కూడా నశిస్తాయి. 


క. సురపితృకార్యంబుల భూ । సురులకు దీని వినిపించు సుకృతాత్ముండు ద 
త్మరణ ఫలంబుల నధిక । స్పురితంబుగ( బడయు మహితబోధనులారా! 87 


ప్రతిపదార్థం: మహిత= గొప్ప; బోధనులారా!= జ్ఞానులారా! ((బ్రహ్మజ్ఞానులారా!); సుర= దైవ; పితృ= పితరుల; కార్యంబులన్‌= 
కార్యాలలో; భూసురులకున్‌= (బ్రాహ్మణులకు; దీనిన్‌= ఈ భారతాన్ని; వినిపించు= వినిపించే; సుకృత+ఆత్ముండు= పుణ్యాత్ముడు; 
తద్‌+కరణ ఫలంబులన్‌= ఆయా కార్యాలను చేసిన ఫలితాలను; అధిక స్ఫురితంబుగన్‌= మహా ప్రకాశవంతంగా; పడయున్‌= 
పొందుతాడు. 


తాత్పర్యం: దైవ, పితృకార్యాలు జరిపేటప్పుడు ఏ పుణ్యాత్ముడు బ్రాహ్మణులకు ఈ మహాభారతాన్ని వినిపిస్తాడో 
అతడు ఆయా పుణ్యకార్యాల ఫలితాన్ని మిక్కిలి ప్రకాశవంతంగా పొందుతాడు. 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 777 
విశేషం: ఇక్కడ 'స్ఫురితం' అంటే ఐశ్వర్యభరితంగా అని అర్థం. 


క. మానసముల నింద్రియముల । నేనియు6 జేయంగంబడిన యేనః పుంజం 
బీ నిర్మలేతిహాసము । వీనుల నొక్కింత సిలుక విరియు సకలమున్‌. 88 


ప్రతిపదార్థం: మానసములన్‌= మనస్సులలో; ఇంద్రియములన్‌= ఇం(ద్రియాలలో; ఏనియున్‌= నేటితోనైనా; చేయంగన్‌+పడిన= 
చేయబడ్డ; ఏనస్‌+పుంజంబు= పాప సమూహం; ఈ+నిర్మల+ఇతిహాసము= ఈ పవిత్రమైన భారతకథ; వీనులన్‌= చెవులలో; 
ఒక్కింత+చిలుకన్‌= కొంచెంగా చిలికినా కూడా (పడినాకూడా); సకలమున్‌= పాపాలన్నీ; విరియున్‌= తొలగిపోతాయి. 
తాత్సర్యం: మనస్సుతోకాని, ఇంద్రియాలతోకాని చేయబడ్డ పాపసమూహం ఈ పవిత్రమైన భారతేతిహాసం చెవులలో 
ఏకొంత చిలికినా కూడా ఆ సర్వపాపాలూ వెంటనే విరిగిపోతాయి. 


ఉ. బభ్రాజిత వృత్తిమైంబరంగు భారత సంహిత సంయమీంద్రులా 

రా! జయనామకంబునను రాజితభంగి జగ త్రయంబునం 

బూజిత కీర్తియై నెగడు భూరిజయోన్నత్రిం గండ్రు దీనిచే 

రాజు; లిలాసురుల్‌ మణి యరాతుల గెల్లురు విన్న యంతటన్‌. 89 
(ప్రతిపదార్థం: సంయమి+ఇంద్రులారా!= బుషీశ్వరులారా!; భ్రాజిత వృత్తిమైన్‌= ప్రకాశధర్మంతో; పరంగు= ఒప్పేటటువంటి; 
భారత సంహిత= మహాభారతేతిహాసం; జయనామకంబునను= జయమనే పేరుతో; రాజితభంగిన్‌= వెలుగుతూ; 
జగత్‌+(త్రయంబునన్‌= మూడు లోకాలలోనూ; పూజిత కీర్తి+ఐ= మన్నించబడిన (ప్రఖ్యాతికలదై; నెగడున్‌= వ్యాపించింది; 
విన్నఅంతటన్‌= వినగానే; రాజులు= చక్రవర్తులు; దీనిచేన్‌= ఈ భారత కథా (శ్రవణంచేత; భూరి= మిక్కిలి; జయ+ఉన్నతిన్‌= 
విజయంతోడి ఉన్నతస్థితిని; కండ్రు= పొందుతారు; మటణీ= ఇంకా; ఇలాసురుల్‌= (బ్రాహ్మణులు సైతం; అరాతులన్‌= శత్రువులను; 
గెల్తురు= గెలుస్తారు. 
తాత్పర్యం: బుషీశ్వరులారా! ప్రకాశధర్మం కలిగిన ఈ భారతేతిహాసం 'జయ'*మనే పేరుతో వెలుగుతూ మూడు 
లోకాలలోనూ మన్నించబడుతూ ప్రఖ్యాతమై వ్యాపించింది. రాజులు ఈ కథ విని విజయలక్ష్మిని పొంది వెలుగుతారు. 
(బ్రాహ్మణులు కూడా శత్రువులను జయిస్తారు. 
విశేషం: బ్రాహ్మణులు విపక్షవాద జయం సాధిస్తారని తాత్పర్యం. 
ఉ. భారతమరితో వినిన భక్తి. బరించిన శ్రీయు నాయువున్‌ 

భూరియశంబునుం బ్రమదమున్‌ దృఢ విద్యయుం గల్లు; వారి కే 

కోరికలైన వేగ మొనంగూడు; సుపుత్రునింగాంచు సద్వరున్‌ 

గారవ మొప్పంగా. బడయు గర్జిణియున్‌ వరుసన్‌ గుమారియున్‌. 90 


ప్రతిపదార్థం: భారతము= భారతాన్ని; అర్థితోన్‌= కోరికతో; వినినన్‌= వింటే; భక్తిన్‌= భక్తితో; పఠించినన్‌= చదివితే; శ్రీయున్‌= 
సంపద; ఆయువున్‌= ఆయుస్సు; భూరి= మిక్కిలి; యశంబునున్‌= కీర్తీ ప్రమదమున్‌= సంతోషమూ; దృఢ= గట్టి; విద్యయున్‌= 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 

చదువూ; కల్లున్‌= కలుగుతాయి; వారికిన్‌= వారికి; ఏ కోరికలు+ఐనన్‌= ఏ కోరికలైనా; వేగము+ఒనన్‌+కూడున్‌= శీఘ్రంగా 
ఫలిస్తాయి; గర్భిణియున్‌= గర్భిణీ; కుమారియున్‌= కన్యా; వరుసన్‌= వరుసగా; సుపుత్రునిన్‌= మంచి కొడుకును; సద్వరున్‌= 
మంచి మగడిని; పడయున్‌= పొందుతారు. 


తాత్సర్యం: భారతాన్ని కోరికతో వినినా, భక్తితో చదివినా సంపద, ఆయుస్సు, మిక్కిలి యశస్సు, సంతోషం, గట్టి 
చదువు కలుగుతాయి. వారికి ఏ కోరిక అయినా అతి శీఘ్రంగా ఫలిస్తుంది. గర్భిణికి మంచి కుమారుడు పుట్టుతాడు. 
కన్యకు మంచి వరుడు దొరుకుతాడు. 


విశేషం: గట్టి చదువు= గట్టి పునాది ఉన్న చదువని అర్థం. (బ్రహ్మజ్ఞానమే ఆ గట్టి పునాది. నిత్యానిత్య వస్తు వివేకం ఉన్న చదువునే 
'దృఢవిద్య' అని తిక్కనగారు అందంగా పిలిచారు. 

భారత (శ్రవణంచేత ఇం[ద్రియాలు ఉద్వేగాన్ని, చంచలత్వాన్ని పోగొట్టుకొని ప్రశాంతగతికి, కార్యనిర్వహణ కు 
సంసిద్దమవుతాయి. కాబట్టి ఆయుస్సు పెరుగుతుంది. ఇట్లాగే తక్కిన ఫలితాలు కూడా. ((క్రమాలంకారం) 


ఖీ 


శిక్షిత చిత్తులార! శుభసిద్దులు వొందు ననేక జన్మ పా 

పక్షపణంబునన్‌ వెలుంగు భారత సంహిత కెల్ల బుండరీ 

కాక్షుని వాసుదేవు( బ్రకటార్ధముగాం గని విన్న మానవుం 

డక్షయ పుణ్యలోకములయందు రమించు నిరామయసితిన్‌. 91 
ప్రతిపదార్థం: శిక్షిత= అదుపులో ఉంచబడిన; చిత్తులార!= మనసులుగల బుషివర్యులారా!; భారతసంహితకున్‌+ఎల్లన్‌= భారత 
సంహితకు అంతటికీ; ప్రకట+అర్థముగాన్‌= సారాంశంగా; పుండరీకాక్టునిన్‌= కమలాక్షుడైన; వాసుదేవున్‌+కని= శ్రీకృష్ణుడినిచూచి; 


విన్న= విన్నటువంటి; మానవుండు= మానవుడు; అనేక జన్మ పాప= అనేక జన్మాలలో చేసిన పాపాల; క్షపణంబునన్‌= క్షయం 
చేత; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు; శుభసిద్దులు+పొందున్‌= శుభమైన ఫలితాలు పొందుతాడు; అక్షయ= తరుగుదలలేని; 


పుణ్యలోకముల+అందున్‌= పుణ్యలోకాలలో; విరామయస్థితిన్‌= దోషరహితమైన సుఖస్టితిలో; రమించున్‌= (క్రీడిస్తాడు. 


తాత్సర్యం: అదుపులో ఉంచిన మనస్సులుగల మహర్షులారా! భారత సంహితకు సారాంశభూతుడుగా కమల 
పత్రనయనుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి ఎవడు ఈ ఇతిహాసాన్ని వింటాడో వాడు జన్మజన్మలలో చేసిన పాపాలు 
నశించి ప్రకాశిస్తాడు. అన్ని శుభ ఫలితాలను పొందుతాడు. ఎప్పటికీ నశించని పుణ్యలోకాలలో ఏ దోషమూలేని సుఖస్టితిలో 
రమిస్తుంటాడు. 


విశేషం: భగవంతుడైన వ్యాసుడు భారతార్ధాన్ని శ్రీకృష్ణ పారమ్య బోధకంగానే ఉద్దేశించాడని ముందే వివరించటం జరిగింది. 


ఉ. వ్యాసమునీంద్ర సారకరుణాతిశయంబున భారతార్ద ము 
సితమైనయట్టి నుతభాగ్యునకున్‌ సకలాగమార సం 
థ 


రి 9 


సన మావహిల్లు జనపంక్తులు గీర్తనసేయ శశ్వదు 


గ్‌ 


స సుఖానుభూతి నచలస్థితి నొప్పు నతం డుదాత్తు(డై. 92 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 779 
ప్రతిపదార్థం: వ్యాసమునిం(ద్ర= వ్యాసమహర్షియొక్క; సార= సాంద్రమైన; కరుణా+అతిశయంబునన్‌= కరుణాధిక్యంచేత; భారత+ 
అర్థము= మహాభారత తాత్పర్యం; ఉత్‌+భాసితము+ఐన+అట్టి= స్ఫురించినట్టి; నుతభాగ్యునకున్‌= స్తుతించబడిన భాగ్యవంతుడికి; 
సకల+ఆగమ+అర్థ+సంవాసనము+ఆవహిల్లున్‌= అన్ని వేదాల అర్థాల కలిమీ కలుగుతుంది; జనపంక్తులు= జన సమూహాలు; 
కీర్తన+ చేయన్‌= కీర్తించగా; అతండు= అతడు; ఉదాత్తుండు+ఐ= అధికుడై; శశ్వత్‌= శాశ్వతమైన; ఉల్లాస+సుఖ+అనుభూతిన్‌= 
ఉల్లాసరూపమైన సుఖానుభూతితో; అచలస్టితిన్‌= చలించనిస్థితిలో; ఒప్పున్‌= వెలుగుతాడు. 
తాత్సర్యం: వ్యాసమహర్షియొక్క సాం(ద్రమైన కరుణాధిక్యంచేత మహాభారత తాత్పర్యం ఎవరికి స్పురిస్తుందో ఆ 
భాగ్యవంతుడికి సకల వేదోపనిషత్‌సారమూ కరతలామలకం అవుతుంది. జనులు అతడిని కీర్తించగా అతడు శాశ్వతమైన 
సుఖరూపానుభూతితో చలనంలేని బ్రాహ్మీస్టితిలో వెలుగుతాడు. 


విశేషం: మహాభారతంలో బయటికి కనిపించే కథవెనుక అతిగంభీరమైన తాత్మిక ధార ఉందని ప్రాజ్ఞాలు సెలవిచ్చారు. “మహా” 
అనే శబ్దానికి అర్థ విచారణ చేస్తూ 'పెద్ద' అనే వాచ్యార్థం వెనుక సాంఖ్యం నుండి వేదాంతం వరకూ ఉన్న సర్వ ఆర్ష విజ్ఞానమూ 
“మహా” శబ్దంలో దాగి ఉందని పండితులు అంటారు. 'మహత్త్తు' అని పిలువబడింది సాంఖ్యవిద్యలో చెప్పబడిన ప్రకృతితత్తం. 
'భారత'మని చెప్పబడింది (ప్రాణస్వరూపమైన ప్రణవతత్త్యం, దీనినే (బ్రహ్మమని అన్నారు. శతపథ బ్రాహ్మణంలో ఈ రహస్యం 
చెప్పబడింది. కాబట్టి భారతంలో పరాపర గోవృషభ, మాతృపితృ, ద్యావాష్ఫథ్వీ, వాక్‌ప్రాణ, (ద్రవ్యాత్మ, మృతామృత, అగ్నీషోమ, (స్తీ 
పురుష బంధు బిందు - తత్త్వాలు చెప్పబడ్డాయి. సంభవపర్వంనుండి యుద్ద పర్వాలవరకూ (ప్రకృతి (ప్రవృత్తి యజ్ఞం. స్తీ 
శాంత్యాను శాసనికాదులు నివృత్తిరూప బ్రహ్మయజ్ఞం. ఈ రెండూ కలిసి పూర్ణతతమైన అద్వైతసార నిరూపణ చేస్తున్నాయి. 
ఈ లౌకికాలౌకిక తత్త సమన్వయ జ్ఞానాన్నే 'యోగ' మని భారతం స్పష్టం చేస్తున్నది. స్వర్గారోహణపర్వ సారాంశం కూడా ఇదే. 


వ. _ అనియిట్లు సమస్త పురాణ పారీణుండైన సూతుండు. 93 


న్‌ా. 


తాత్పర్యం: అని ఈ విధంగా సమస్త పురాణ కథనంలోనూ నేర్పరి అయిన ఉ[గ్రశ్రవుడు. 


చ.  పరమపదాప్తిహేతు వగు భారత సంహిత శౌనకాది భూ 

సురవరు లింపునం గర(గు చొప్పున. జెప్పిన వారు మోదసం 

భరితత( బొంది యక్కథకు బ్రా(తిగ నర్హితు. జేసి రర్మిలిన్‌; 

హరిహరనాథ! సర్వభువనార్షిత! నన్‌ దయః జూడు మెప్పుడున్‌. 94 
ప్రతిపదార్థం: పరమపద= మోక్ష; ఆప్తి= ప్రాప్తికి; హేతువు+అగు= కారణమైన; భారత సంహిత= భారత సంహితను; శౌనక+ఆది= 
శౌనకుడు మొదలైన; భూసురవరులు= బ్రాహ్మణోత్తములు; ఇంపునన్‌= తృప్తితో; కరంగుచొప్పునన్‌= కరిగిపోయే విధంగా; చెప్పినన్‌= 
చెప్పగా; వారు= ఆ మహర్షులు; మోదసంభరితతన్‌+పొంది= మోద సంభరితులై (సంతోషం నిండినవారై); అర్మిలిన్‌= ప్రీతితో; 
(బ్రాంతిగన్‌= ఘనంగా; ఆ+కథకున్‌= ఆ ఉగ్రశ్రవసుడిని; అర్బితున్‌+చేసిరి= పూజించారు; (తిక్కనగారు ఇట్టా ప్రార్థిస్తున్నారు); 
హరిహరనాథ!= స్వామి హరిహరనాథా!; సర్వభువనార్చిత!= అన్ని భువనాలలోనూ పూజించబడేవాడా!; నన్‌= నన్ను; ఎప్పుడున్‌= 


ఎల్లప్పుడూ; దయన్‌+చూడుము= దయతో చూడుము. 
తాత్సర్యం: మోక్షప్రాప్తి కారణమైన భారత సంహితను శౌనకాది మునులకు వారు తృప్తితో కరిగిపోయేటట్టు చెప్పగా, 


వారు సంతోషంతో నిండినవారై ఆ కథకుడైన ఉ(గ్రశ్రవసుడిని ప్రీతితో ఘనంగా పూజించారు. స్వామీ హరిహరనాథా! 
సర్వలోకార్చితా! నన్ను సర్వదా నీ కృపాకటాక్షాలతో చూడుము. 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఇక్కడ “ఇంపు అంటే రసానందానుభవంవలన కలిగే “తృప్తి అని అర్థం. 'కరంగట' మంటే కంటతడిపెట్టుకొని స్నిగ్టు' లై 
సత్త్యగుణసంపన్నులు కావటమని అర్తం. 
థె 


అశ్వా సాంతము 
ఉట. పావన! దుర్దశాపహ! శుభప్రదమూర్తి! సుధానుభూతి సం 
జీవిత భక్తలోక! తులసీదళదామ కపాలమాలికా 
భావిభవాభిరామ! పరిపక్వతపఃఫలరూప! సాంఖ్య వి 


ద్యావహ! యోగశక్తి విశదాద్దుత ఖేలన! లోకపాలనా! 95 


ప్రతిపదార్థం: పావన!= పవిత్రుడా!; దుర్దశా+అపహ!= కష్టాలను తొలగించేవాడా!; శుభ ప్రదమూర్తి!= శుభాలను కలిగించే స్వరూపం 
కలవాడా; సుధా+అనుభూతి= అమృతాన్ని అనుభవించటంచేత; సంజీవిత= (బ్రతికించబడ్డ; భక్తలోక!= భక్త సముదాయం కలవాడా!; 
తులసీదళదామ= తులసీపత్రాల దండయొక్క; కపాలమాలికా= పురైల సరంయొక్క; భా= కాంతియొక్క; విభవ+అభిరామ!= 
అతిశయంచేత మనోహరంగా ప్రకాశించేవాడా; పరిపక్వ= పరిపక్వంపొందిన; తపస్‌+ఫలరూప!= తపస్సుయొక్క ఫలరూపమైనవాడా!; 
సాంఖ్య విద్యావహ!= సాంఖ్యవిద్యను (ప్రసాదించినవాడా!; యోగశక్తి= యోగశక్తిచేత; విశద= (ప్రకటించబడిన; అద్భుతఖేలన!= 
అద్భుతకార్యాలను లీలగా చేసినవాడా!; లోకపాలనా!= లోకాన్ని పరిపాలించేవాడా! 


తాత్పర్యం: పరమేశ్వరా! నీవు పరమపవిత్రమూర్తివి. భక్తుల ఆపదలను తొలగిస్తూ వారికి సకల శుభాలూ చేకూరుస్తావు. 
అపాయసమయంలో అమృతాన్ని చిలికి వారిని బ్రతికిస్తావు. ఎముకల పేరుతో, తులసీదామంతో సితా సిత కాంతులతో 
నీవు మిక్కిలి మనోహరంగా కనిపిస్తావు. తాపసుల తపస్సుకు ఫలరూపమైన వాడివి నీవే. కపిలుడిరూపంలో సాంఖ్య 
విద్యను ప్రసాదించావు. యోగ విద్యాతిశయంచేత ఎన్నో అద్భుతకార్యాలను (క్రీడగా చేసి చూపావు. లోకంలో ధర్మస్టితిని 
పరిరక్షిస్తూ సాధువులను కాపాడుతూ లోకపాలకుడివిగా విరాజిల్లుతున్నావు. 


విశేషం: “అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోల పి వా, 

యః స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః.” 

అని స్మృతి. ఎవరు పుండరీకాక్షుడిని స్మరిస్తారో వారు శుచిపరులైనా అశుచులైనా ఏ అవస్థలో ఉన్నా బాహ్యాభ్యంతరాలలో 
'పవిత్రు" లే అవుతా రని అర్థం. అందుచేత పరమాత్మ 'పవిత్రుడు”. 

దేవతలకు అమృత (ప్రదానంచేసి వారిని రక్షించాడు. అదే స్వామివారి 'మోహినీ" అవతారం. అమృతమంటే మృతిలేనిదని 
అరం. 

థె 

ఎముకలహారం - తెల్లనిది. తులసీదామం - నల్లనిది. లౌకికాలౌకిక తత్తాలకు సంకేతాలు ఇవి. తులసీదామం హరిది. 
ఎముకల మాల హరుడిది. 

'సాంఖ్య” శబానికి ఆత్మజ్ఞానమని అర్థం. గీతాకారుడు వివక్షించాడు. కపిలుడి “సాంఖ్య” విజానమే శంకరుల అద్వైతానికి, 

[ల Ey థి లు By 

తరువాతి విశిష్టాద్వైత, ద్వైతాలకు మూలం. 

శ్రీకృష్ణుడు విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించింది కేవలం యోగశక్తిచేతనే. అందుకే అతడు 'యోగేశ్వరుడు”. (బ్రహ్మ 
సృష్టికర్త రుద్రుడు లయస్వరూపుడు. విష్ణువు పాలకుడు. అందుకే రాజును విష్ణువు అంశకలిగినవాడుగా చెప్పారు. (నావిష్టుః 
పృథివీపతిః). 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసను 781 
క. దేవ! చతుర్విధ భూ । తావాసా! సుకృత హృదయ హారివిలాసా! 
కేవల భావానందమ । యా! వేదవ్యాస వర్ణనారూఢ దయా! 96 


ప్రతిపదార్థం: దేవ!= స్వామీ!; చతుర్విధ= నాలుగు విధాలైన; భూత+ఆవాసా= భూతజాలంలోనూ నివసించేవాడా!; సుకృత= 
పుణ్యాత్ములైన నజ్జనుల; హృదయ= హృదయాలను; హారి= ఆకర్షించే; విలాసా!= (క్రీడ కలవాడా!; కేవల= కేవలం; 
భావ+ఆనందమయా!= ఆత్మానంద రూపుడా!; వేదవ్యాస= వ్యాసమహర్షిచేత చేయబడిన; వర్షన= వర్షనలచే; ఆరూఢ= తెలియదగిన; 
దయా!= కరుణ (అనుగ్రహం) కలవాడా! 


తాత్పర్యం: దేవా! నాలుగు భూతాలలోనూ నీవు వసిస్తున్నావు. పుణ్యాత్ములైన సజ్జనుల హృదయాలను ఆకర్షించే (క్రీడ 
కలిగినవాడివి నీవు. నీవు కేవలం ఆత్మానంద స్వరూపుడివి. వేదవ్యాస మహర్షి చేసిన వర్లనలు నీ అనుగ్రహ పారమ్యాన్నే 
బోధిస్తాయి. 


నిశేషం: దేవ, మనుష్య, తిర్యక్‌, స్థావరములని నాలుగు విధాలుగా భూతాలు చెప్పబడ్డాయి. అన్ని భూతాలకూ జనుస్థానం కాబట్టి 
స్వామి అన్నిటిలోనూ వసిస్తున్నాడు. (ఈశావాస్యమిదం సర్వం - అని ఈశావాస్యోపనిషత్తు). 

సుకృతులకు స్వామి మనోహరుడు - దుష్కృతులకు భీషణుడు. అందుకే నరసింహాది రూపాలతో దుష్ట సంహారం 
చేశాడు. లక్ష్మీనరసింహుడై ప్రహ్లాదుడిని కాపాడాడు. 

“భావి మంటే 'ఆత్మ' అని అర్థం. బ్రహ్మ ఆనందస్వరూపుడు. (బ్రహ్మపదార్థం కేవలం భావనామయం. అట్లాగే ఆనంద 
భావానందమయితే అది ఆత్మానందం మాత్రమే. 


భారత భాగవతాదులలోని (ప్రహ్లాద, గజేంద్ర, కుచేల, (ద్రౌపద్యాదుల కథలు స్వామి కరుణనే నిరూపిస్తాయి. 


మాలిని. 
అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్త సారా! 
సకల భువన రక్షాశాలి శుంభద్విహారా! 
శుక జనకమనీషా శుద్ద బుద్దానుభావా! 
సకృపకృత విలాసా! సంభృతానందభావా! 97 


ప్రతిపదార్థం: అకృతక= కల్పితం కానటువంటి; మధుర+ఉక్తి= మధురోక్తులలో; వ్యాప్త= వ్యాపించి; సందీప్త= (ప్రకాశించే; సారా!= 
సారరూపుడా!; సకల= అన్ని; భువన= భువనాలనూ; రక్షాశాలి= రక్షిస్తూ; శుంభద్విహారా!= వెలిగే (క్రీడ కలిగినవాడా!; శుక= 
శుకమునీం|ద్రుడి; జనక= జనకుడైన వ్యాసుడి; మనీషా= బుద్దిచేత; శుద్దబుద్ద+అనుభావా!= అకలుషజ్ఞాన స్వరూపుడని 
నిశ్చయించబడ్డవాడా!; సకృప= దయతో; కృత= చేయబడిన; విలాసా!= లీలలు కలవాడా?; సంభృత= సంపూర్ణంగా నిండిన; 
ఆనంద భావా!= ఆనంద స్వరూపుడా! (నీకు మరల మరల నమస్కారం). 


తాత్సర్యం: నిత్యమధురాలైన వేదవాక్యాలలో నీ ప్రకాశం సర్వత్రా వెలుగుతున్నది. సకల భువన రక్షణ రూపమే నీ 
విహారం. వేదవ్యాసుడు నిన్ను శుద్దజ్ఞాన స్వరూపుడిగా వర్ణించాడు. భక్తుల సముద్దరణకొరకు నీవు దయతో అనేక 
లీలలు ప్రదర్శిస్తావు. నీవు సంపూర్ణానంద స్వరూపుడివి. 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వేదాలు పురుషప్రయత్నం లేకుండా పుట్టాయి. అందుకే అవి 'అకృతకాలు’. పరమేశ్వర నిశ్చాసరూపమే వేదమని సంప్రదాయం. 
అందుకే అది అపారుషేయం. 

(బ్రహ్మసూత్ర (ప్రకారం పరమాత్ముడు శుద్ద బుద్ద ముక్త రూపుడు - అని నిరూపించినవాడు సాధారణమైన (ప్రజ్ఞ 
ఉన్నవాడు కాడు. ఆ (ప్రజ్ఞ పురుష మనీషి. అది శుకజనకుడిది. శుకుడు జన్మతో (బ్రహ్మర్షిగా పుట్టాడు. అతడి తండ్రి వేదవ్యాసుడు. 
అందుకే 'వ్యాసపీఠం' భారతీయ ఆత్మ సంపదగా మన్నన పొందింది. 

స్వామి కృపావిలాసమే ఇన్ని అవతారాలూ. కనుకే స్వామి దయావీరగుణ సంపన్నుడు. కృపామూర్తి ఆయన కేవలం 
(బ్రహ్మానంద స్వరూపుడు. మాలినీ వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న,న,మ,య,య - గణాలు ఉంటాయి. 9వ అక్షరం 
యతిమై(త్రీస్థానం. ప్రాసనియమం ఉన్నది. 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమహాభారతంబునందు స్వర్గారోహణపర్వంబు సర్వంబు నేకాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= ప్రసిద్ది కెక్కిన; ఉభయ కవి= సంస్కృతాంధ్ర భాషాకవుల; మిత్ర= మిత్రుడును; 
కొమ్మన= కొమ్మన అనే; అమాత్య= మంత్రియొక్క; పుత్ర= కుమారుడును; బుధ= విద్వాంసులయొక్క; ఆరాధన= పూజచేత; 
విరాజి= (ప్రకాశించేవాడును అయిన; తిక్కన సోమయాబి= సోమయాజి అయిన తిక్కనచేత; (ప్రణీతంబు+ఐన= రచించబడినదైన; 
శ్రీమహాభారతంబునన్‌= శ్రీ మహాభారతంలో; స్వర్గారోహణ పర్వంబు= స్వర్గారోహణ పర్వం; సర్వంబును= సమస్తమును; ఏకాశ్వాసము. 


తాత్సర్యం: కీర్తికలవాడూ, సంస్కృతాం(ధ్రభాషా కవిమి(త్రుడూ, కొమ్మనమంత్రి కుమారుడూ, బుధపూజనంచేత 
ప్రకాశించేవాడూ అయిన తిక్కనసోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో స్వర్గారోహణపర్వం సర్వం ఏకాశ్యాసం 


సమాపం. 


— 


శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్వాసమైన స్వర్గారోహణపర్వం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతం సంపూర్ణం 


ఓం శాంతి శాంతి శాంతిః 


శ్లో। యదక్షర పదభ్రష్టం | మాత్రాహీనం చ యద్భవేత్‌, 
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమో9 స్తు తే. 
(స్వామీ! నారాయణమూర్తి! అక్షరంలోకాని, పదంలోకాని, మాత్ర (గణం)లోకాని ఏదైనా లోపం ఉంటే దానిని నీవే 
క్షమించుము. నీకు నమస్కారం). 


మోజు మమ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

అ 
అంత. బోవక హేమ 
అంతకు. బిన్నలున్‌ వెదక 
అంత చేయంగ వలయునే 
అంతటి లోభము గెలువక 
అంత నక్కడ( గృష్టుండు 
అంత నిలువక ముని 
అంతయు నిమ్మహానుభావ 
అంతరంబగు నిక్కయ్య 
అంతరాత్మ యనంగ 
అంబరమాది యనిల 
అంబరాది భూతముల 
అంబరీషుం డను రాజు 
అకట యెట్లగు నొక్కొ 
అక్కుమారు. డేచి యర్జున 
అక్షరంబు తెణం గెటింగించెద 
అఖీలజనములు నచ్చెరు 
అఖిలలోకభర్త వమరేంద్ర 
అగుగాక నీవు సెప్పెడు 
అగ్గాండీవికృప 
అగ్ని చల్ల నైన నబ్దమి(త్రు 
అచ్చిత్రము చూచి 
అజమరామర పదకర 
అజ్జనపతి లబ్జితుండై 
అట మున్న గాండివంబు 
అటు మోచి తెచ్చి యందొక 
అట్టి దవ్విపినంబు 


అశ్వమేధ పర్వము 


పద్యము 


అట్టి పరమధర్మం 
అటియెడ 
లు 
అటియెడ 
లు 
అటియెడ 
లు 
అట్నియెడం గర్మకాండ 
[స్‌ 
అట్టియెడ ధర్మనందనుం 
అటియెడ నొక్కనాడు 
[స్‌ 
అట్టివాండనయి యుండియు 
అట్నివా రిట్లి వా రగుట 
లు లు 
అట్టులగుటం జేసి యవనీ 
అట్టు లప్పురంబు నతి 
అటుగా దిట నియమ 
యా. నా 
అటు౦గాక 
న్‌, 
అటు౦గాక 
౧? 
అట్టుండి తన యనాదరణంబు 
అట్టుండి యవనీసురా 
అట్లు గవియుటయు 
అట్టు గావున ధర్మరాజాను 
అట్లు తన పతియును 
అట్టు తెంపు చేసి యాసీనులైన 
అట్టున్న రూపు 
అట్లు పుండరీకాక్షుండు 
౧ oa 
అటు భక్తి దన్ను నాశయించి 
[np నాలి 
అట్లు మరలి మరలి 
అట్టు విప్రుల కిచ్చి 
అటు వివిధ విద్యానిధి 
(టా 


పద్యము 


అట్లు వెనుకొనక నిలిచి 
అటు వోయి పోయి మారంబు 

ర్‌ స 
అటు శౌరి పారు సంచిత 

౧ ® 
అటు సమకటి యతండు 

ae లు 
అట్టు సేయునాండ నని 
అ ట్లేకలవ్యనందనుం 

౧M 
అటేసిన 

ళం 
అట్టొప్పి యప్పుడమిటే(డు 
అడుగులు గడ్డి ప్రీతి 

రి 

అతడును దీవ్రబాణముల 
అత(డును వారింబోంబనిచి 
అతడు మడువు వెడలి 
అతని దోప జేయునట్టి 
అతనికి గురుభక్తికతన 
అతని నొదుంగనేయుట 
అతని బలంబుల( (గూర 
అతని మనుమండు మరుత్తుం 
అతని సుతుండు సూవె 
అతిధి యొక్క ధరామరుం 
అతిలోభంబునం జేసి 
అతుల కనకమయము 
అతులమైన నీ దయా 
అతులిత దక్షిణాన్విత 
అత్తటి రోదనధ్వనులు 
అత్యంత(ప్రబలంబులు 


అదల్పిన నతండు సార 


221 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 917 


తాత్సర్యం: ఆ హిరణ్యబిందుతీర్ణంలో గోదాన, భూదాన, సువర్లదానాది అనేకదానాలు చేసి, యజ్ఞంకొరకు 
బ్రాహ్మణోత్తములకు వేలాది ఆవులను ఇచ్చి, తూర్పుదేశానికి పోయి నైమిశారణ్యంలోని జగన్నాథుడిని ఆరాధించి 
ఉత్సలిని, కొరిక, నంద, అపరనంద, గయ, గంగ, గంగాసాగరసంగమస్థలం మొదలైన (ప్రదేశాలను చూస్తూ, 


క. ఏలావనరమ్యము లగు । వేలావనములను బవనవిచలద్వీచీ 
లాలితసముద్రవిద్రుమ | మాలాపులినస్టలముల మసలుచు లీలన్‌. 137 


ప్రతిపదార్థం: ఏలా, వన, రమ్యములు+అగు= ఏలకితీగలతోటలచే అందములైన; వేలా, వనములను= సముద్రతీరపు 
అడవులలో; పవన, విచలత్‌+వీచీ, లాలిత, సముద్ర, విద్రుమ, మాలా, పులిన, స్థలముల= గాలిచే కదలుతున్న అలలచే ఊగించ 
బడిన సముద్రంయొక్క పగడపుచెట్ల వరుసలతో కూడిన ఇసుక తిన్నెలున్న (ప్రదేశాలలో; లీలన్‌= విలాసంగా; మసలుచున్‌= 
తిరుగుతూ. 


తాత్పర్యం: ఏలకితీగలతోటలలో అందంగా ఉన్న సముద్రతీరవనాలతో, గాలికి కదలే అలలు ఊగించే పగడపు 
చెట్లవరుసలతో కూడిన ఇసుకతిన్నెలున్నప్రదేశాలలో విలాసంగా తిరుగుతూ. 


వ. కళింగవిషయంబు సొచ్చు నంత. దోడిబ్రాహ్మణులు కొందటు కళింగద్వారంబున. గ్రమ్మజి యుత్తర 
కురుదేశంబులకుం జనిన; నందుం గతిపయబ్రాహ్మణసహాయుం డయి పార్టుం డరిగి పూర్వసముద్రతీరంబునC 
బురుషోత్తమదేవరకు నమస్కరించి మహేంద్రపర్వతంబు చూచుచు. 138 

ప్రతిపదార్థం: కళింగ, విషయంబు= కళింగదేశం; చొచ్చునంతన్‌= (ప్రవేశించగానే; తోడి బ్రాహ్మణులు; కొందజు= వెంటగల 
బ్రాహ్మణులు కొంతమంది; కళింగద్వారంబునన్‌= కళింగద్వారంలో; క్రమ్మజి= మరలి;ఉత్తర, కురుదేశంబులకున్‌; చనినన్‌= 
వెళ్ళగా; అందున్‌= అక్కడి; కతిపయ, (బ్రాహ్మణ, సహాయుండు+అయి= కొద్దిమంది (బ్రాహ్మణుల సహాయం కలవాడై; 
పార్టుండు= అర్జునుడు; అరిగి= వెళ్ళి; పూర్వ, సముద్ర, తీరంబునన్‌= తూర్పుసముద్రతీరంలో; పురుషోత్తమదే వరకున్‌= 
జగన్నాథస్వామికి; నమస్కరించి; మహేంద్రపర్వతంబు, చూచుచున్‌= మహేంద్రపర్వతాన్ని చూస్తూ, 


తాత్సర్యం: కళింగదేశంలో (ప్రవేశించగానే అర్జునునివెంట వచ్చిన బ్రాహ్మణులలో కొందరు కళింగదేశ ద్వారం 
నుండి తిరిగి ఉత్తరకురుదేశాలకు వెళ్ళారు. మిగిలినవాళ్ళసాయంతో పార్గుడు తూర్పుసము ద్రతీరంలో ఉన్న 
జగన్నాథస్వామిని సేవించి, మహేంద్రపర్వతం చూస్తూ, 
సీ. దక్షిణగంగ నాం దద్దయు నొప్పిన | గోదావరియు, జగదాది యైన 

భీమేశ్వరంబును, బెడంగగుచున్న శ్రీ । పర్వతంబును జూచి, యుర్విలోన 

ననఘ మై శిష్టాగ్రహారభూయిష్ట మై | ధరణీసురోత్తమాధ్వరవిధాన 

పుణ్యసమృద్దమై పొలుచు వేంగీదేశ | విభవంబు( జూచుచు విభుండు దక్షి 
తే. ణాంబురాశితీరంబున కరిగి, దురిత | హారి యైన కావేరీమహాసముద్ర 

సంగమంబున భూసురేశ్వరుల కభిమ । తార్ధదానంబుం జేసి కృతార్ణుం డగుచు. 139 


784 

పద్యము 

అది పూత్కారము చేసిన 
అది బలహీనతగా. 

అది యంతయును విని 
అది యతివిస్తారము 
అదియును గాక ఫలంబులు 
అది యెట్టంటేని 

అది యెట్లంటేని నాకర్షింపు 
అది యెట్టనిన 

అది సదుపాయ మెందును 
అది సింధుదేశవర్తి 

అది హితంబు తత్రాప్తికి 
అద్దేవిగని యతం డట్ల 
అధర్మంబుగా కుండునట్టు 
అధిప తనయ నిన్ను 
అధ్యాత్మాదులు భూతాది 
అధ్వరహయ విషయం 
అనఘ జలంబు నీ వలసి 
అనఘ నకులరూపంబున 
అనఘ మత్పితామహుని 
అనఘ! మరుత్తుండు 
అనఘ మరుత్తుండు 
అనఘ ముంజగర్భమగు 
అనఘ! యేడు 'యొైక్కులా 
అనఘ విను మే గురుండ 
అనపాయుండగు నెవ్వం 
అనపేక్షిత ఫలతాశోభన 
అనలళిఖలు వోని 

అన విని జనమేజయు. 
అనవిని నీవు ధర్మాగతి 
అన విని (ప్రమదంబున 
అన విని యమ్మునీశ్వరున 
అన విని యిం[ద్రు డిట్లనియె 
అన విని సమ్మోద మారిన 
అనవుడు. గృష్టుం డిట్టులను 
అనవుడు. (బ్రీతినొంది 
అనవుడు నక్కిరీటి 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


285 
222 
283 
201 


పద్యము 

అనవుడు నట్లు చేసెద 
అనవుడు నతండు 
అనవుడు నమ్మాటకు 
అనవుడు నాచార్యుం 
అనవుడు నాతC డార్య 
అనవుడు నేమియుం 
అనవుడు (బహ్మబలము 
అనవుడు (బ్రాహ్మణప్రవరుం 
అనవుడు సంవర్తు(డు 
అనవుడు సక్తుప్రస్థండ 
అనవుడు హింస పాపమని 
అనసూయయు క్రోధం 
అనికి. దొడంగు నప్పుడు 
అని గురుడు (ప్రబోధించిన 
అని చూపి పల్కు నవసర 
అని చెప్పి 

అని చెప్పి 

అని చెప్పి 

అని చెప్పి 

అని చెప్పి 

అని చెప్పి గర్భావాప్తి 

అని చెప్పి (బ్రాహ్మణుం 
అని చెప్పి మనస్సుకు 

అని చెప్పి మతియు నిట్లని 
అని చెప్పి మజియును 
అని చెప్పి మజియును 
అని చెప్పి యచ్చతురాననుం 
అని చెప్పి యప్పరమ 

అని చెప్పి యప్పరమేస్టి 
అని చెప్పి యాగామి 

అని చెప్పి యిం(దైయ 

అని చెప్పి వెండియు 

అని చెప్పెంగాని యభిమన్యు 
అని చెప్పె నని చెప్పి 

అని చెప్పె ననిన విని 


135 
334 


143 


391 


177 


388 


185 


17 
138 


168 
235 


345 
125 
190 
250 

94 
353 


పద్యము 

అని తన సక్తు విచ్చిన 

అని ధర్మజుండు పలికిన 
అని ధర్మదేవత జనకునకు 
అనినం గొడుకు మాటల 
అనినం[బ్రీతుం డయ్యెను 
అనినం గృపయును శోకం 
అనిన (బ్రియమంది దేవీ 
అనిన నగుచు నొక కేలన 
అనిన నగ్నిదేవు( డమర 
అనిన నతం డిట్లనియె 
అనిన నత(డట్ల కాకని 
అనిన నయ్యనిమిషపతి 
అనిన నవహితుండవై 

అనిన నవ్వారిజనాభుండు 
అనిన బ్రాహ్మణి పతితో 
అనిన మరుత్తు. డయ్యమర 
అనిన మరుత్తు. డిట్టనియె 
అనిన వారి మాట లాదరింపక 
అనిన విని జనమేజయుండిది 


అనిన విని జనమేజయమునీంద్రు 


అనిన విని దామోదరుండు 
అనిన విని ధర్మ నందనుండా 
అనిన విని మరుత్తు 
అనిన విని యంబుజ 
అనిన విని యమ్మహా 
అనిన విని యమ్మునీ 
అనిన విని యమ్మునులు 
అనిన విని యర్షునుం 
అనిన విని యవ్వనిత 
అనిన విని యింద్రియం 
అనిన విని యుదంకుండు 
అనిన విని యూరకున్నం 
అనిన విని వార లత్యంత 
అనిన సభక్తికముగ 

అని నిజమందిరంబునకు 


పద్యము 

అని నిర్దేశించి నీరజాసనుం 
అని నిర్దేశించి యద్దేవుం 
అని నిర్దేశించి యోగి 

అని నిర్దేశించి వెండియు 
అని నిర్దేశించుటయు 

అని నిస్టించి పలుక 

అని పలవించి యా సరసి 
అని పలికి కర్మాధికారులం 
అని పలికి గురుండా 

అని పలికి దవ్వులన 

అని పలికిన గృష్టుం 

అని పలికిన నయ్యధ్వర్యు 
అని పలికి పతి చరణం 
అని పలికి పార్గుం జేరం 
అని పలికి మజీయు 

అని పలికి మజీయు 

అని పలికి మజియు 

అని పలికి మునీంద్రా! 
అని పలికి యమ్మహాత్ము 
అని పలికి యిట్లనియె 
అని పలికి విశేషించి 

అని పలికి వెండియు 

అని పలికి వెండియు 

అని పలుకుచు దివ్యం 
అని పలుకుటయు( 

అని పలుకుటయును 

అని పల్కె సౌదాసు. డమ్ముని 
అని ప్రతిజ్ఞ సేసి 

అని ప్రార్థించిన యప్పార్టి 
అని మజియును 
అనిమిషులన్‌ మునీశ్వరులు 
అని యంత నిలువక 

అని యంత నిలువని 


398 


134 
232 
275 

19 
370 
308 
321 
273 


అని యక్కొమ్మ యమ్మహితాత్మున 234 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
అని యగ్గించి యతని 
అని యడిగిన 
అని యడిగిన వైశంపాయనుం 
అని యడిగిన వైశంపాయను. 
అని యదల్శి 
అని యిట్టప్తురుషోత్తముం 
ళా 
అని యిటు కమలగర్భుండు 
(ర్వా 
అని యిటు కమలగర్భుండు 
C3. 
అని యిట్లు కృష్ణుండు 
అని యిట్లు కృష్ణుండు 
అని యిట్లు కృష్ణుండు 
అని యిటు నిభృతుండై 
a] a= 
అని యిట్లు పనిచిన నాతండు 
అని యిట్లు సభక్తికంబుగా 


అని యిట్ట్లణుంగనివాడయి 


అని యివ్విధంబున మనంబును 


అని యివ్విధమున. గాము(డు 
అని యుగ్గడించి 

అని యుపదేశించి వివరించి 
అనియెం గావున నీ పై 
అనియె నయ్యుదంకుడట్టు 
అనియె నా భృగువంశవరేణ్యు 
అని యెణింగించి మజియును 
అనిలనందును నాననం 

అని వసుదేవసూనుండు 

అని విన్నపంబు సేసిన 

అని విలాపంబు చేసి 

అని వివరించి విరించి 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 


పద్యము 

అని వెండియు 

అని వెండియు నప్పశువు 
అని వెండియు నవ్విఫ్రుం 
అని సమర్పణంబు చేసిన 
అని సల్హాపము సేయుచుండ 
అని హితంబు తత్రాప్తికి 
అనుచుం దచ్చరణంబులు 
అనుచుం (బ్రణతుండై 
అనుచు నక్కుమారుం 
అనుజుం డతనికి ననుపెను 
అనుజులు. దాను బరాశర 
అనుజులు నఖిలనృపాలురు. 
అనుటయు 

అనుటయు. గృప చిగురొత్తు 
అనుటయు నజ్జ్ఞనపతి 
అనుటయు నంబుజనాభు(డు 
అనుటయు నతనికి 
అనుటయు నధ్వర్యుం డతని 
అనుటయు నన్నకులంబు 
అనుటయు నయ్యవనీ 
అనుటయు నాచార్యుండు 
అనుటయు నా సత్యవతీ 
అనుటయు భీతి నగ్ని 
అనుటయును మదాహ్యానం 
అనుటయు వైశంపాయను 
అనుచు దయాళు(డైన హరి 
అనుడు నతండు హర్షించుచు 
అను పలుకు పలికి 
అనుభవించుచునుండి 
అనుమతి యింక వేటు 

అన్న నాకు మాన్యు డాతండు 
అప్పనికి సముచితసైన్య 
అప్పు డయ్యతిథి 

అప్పుడు 


786 
పద్యము 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడును మత్సరంబున 
అప్పుడు శోకాక్రాంతుండయి 
అప్పుడు సక్తుప్రస్థుండు 
అ(ప్రయోజనంబులై యుండు 
అమరాధిపతి. దొల్లి 
అమలమతి6€ గరము6 
అమ్మనుజేశ్వరుండు విభవాతి 
అమ్మహాత్ముతో నిటనియె 
Co 
అమ్మహీవల్లభు. డర్వును6 
st) జ 
అమ్మెయిగాక వాతాదులు 
అమ్మయి బంధుమిత్రుల 
అమ్మెయి. (బభూతధన 
అమ్మేటిమగ డు తన 
అయ్యనాదితత్త 
అయ్యనుష్టానం బెట్టిదనిన 
అయ్యెడుంగాక యిపుడు 
అరయ నివి యెట్లు జెడియెడు 


అరసికొనియుండి యప్పాండవా[గ్రజుం 


అరిగి పట్టణవీథి నల్లన 
లు ae] 

అరిగి యేందం(డ్రికి నత్తెబంగంతయు 
అరుణాంబుదంబులు 
అరుల నెల్ల జయించియు 
అర్హ్యంబుగొని రయంబున 
అర్హకర్మలోప మపచయ 

లా 
అర్షప్రకార సమావర్తనుం 

ంచా — 
అలఘుభ క్తి సదస్యుల 
అలజళ్ళు దీనివలనం 
అల్లన చన నాత6 డాదరంబున 
అల్లన నవ్వుచు నయ్యింతి 
అవని యెల్లను వృత్రు( 
అవశ్యంబును నా కట్టు 
అవహితులై (ప్రవర్య్యము 
అవి తొలుబామునం గలుగు 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


378 
317 


పద్యము 
అవినయవృత్తి నశ్వమున 
అవి నిశితా(స్తపంక్తిం 
అవ్యక్తతత్వజాతము 
అవ్యక్తనామకం బగు 
అవ్యక్షప్రభవంబును 
అవ్యక్తమునను మహత్తత్వ 
అవ్యక్తాదిక సకలము 
అప్పికారంబు లెక్కుడై 
అవ్విపినంబున 
అవ్విభుండు వోయివత్తుగాక 
అశుభములును శుభమ్ములు 
అశ్వమేధ ముఖమునందట్ల 
అశ్వమేధమునకు నార్యుల 
అసమాలంబ మశబ్దము, 
ఆ 
ఆకర్లింపుము 
ఆగమము పశువిధిం 
ఆగమోక్తంబు దర్శనీయంబు 
ఆజాలి యేల నిర్మల 
ఆత డెవ్వడో యని నన్ను 
ఆతతమైన నాదగు నపాన 
ఆతనికడకు ము న్నరిగితి 
ఆత్మకులము పరిక్షీణమై 
ఆత్మతత్వ మేకంబు 
ఆదరా(ర్లు( డగుచు నలరి 
ఆదిసృష్టిం (బధాన మను 
దేవుండతనితో నటు 
నగంబు పార్ట్యంబుల 
నరపతి రయమున 
పరంజ్యోతి పేళ్ళుల 
బీభత్సుండు 
భార్గవోత్తము నట్టు 
యతు లాధ్వరంబున 
యమయు గాతముండు 
యుగగ్రోద్దతి చూచి పెల్కుటి 


66666666 6 


370 


పద్యము 


రాజు సేరి సాష్టాంగప్రణామం 
రాత్రి యేనును పాండు 
వాక్యము లెల్ల వినుచు 
సక్తువు గంధంబును 
సహదేవుపుత్రు గాత్రంబు 
సౌదాసనరేంద్రుం డాసుర 

ఇ 


ఇంక నెక్కడ గడచెద మున్న 
ఇంక వచ్చిన దారుణేక్షణ 
ఇంచుకయేనియున్‌ వనట 
ఇంతట్టిటిద యి టైన 
బట జ్‌ 

ఇం[ద్రధనువు చందంబున 
ఇంద్రుని దెస భయంబించుకేని 
ఇచ్చిన6బ్రీతి. బుచ్చికొని 
ఇట్టివని వాజ్మనస(ప్రకారం 
ఇట్టులగుట యెటీ(గ 
ఇట్లగు టె ట్లనియెదరేని 

౧ యు 
ఇట్టనియె 
ఇట్టు తెలియ నెటింగి 
ఇట్లు దశార్తపతి 

(39) ద 
ఇట్లు తెలివొంది విజృంభించి 

౧ 
ఇట్టుపదేశించి మజియు 
ఇట్లు బలంబును ధనంబు 
ఇట్లు మరుత్తుండు మరుత్పతికిం 
ఇట్లు మహాధనవంతుండై 
ఇట్లు వసిష్ట ప్రయుక్త 


ఆ 
ఆ 
ఆ 
ఆ 
ఆ 
ఆ 


ఇట్టు సన్నిహితుండయిన 
ఇతండు ద్యాదశవార్షికంబైన 
ఇత్తెజంగున 

ఇత్తెజంగున మీకు భద్రం 
ఇది బుద్దీంద్రియప్రపంచం 
ఇది యింధద్రుండు నీ తోడం 
ఇదియును నతిథికి 

ఇది సూక్ష్మ కర్మానుష్ట్రాన 
ఇప్పుడు నారదుం డెందున్న 


పద్యము 

ఇప్పుడు నీ మహామహిమ 
ఇమ్ముద్దియకు 

ఇమ్మెయి సకలజనులు 
ఇలకు వెలగా హిరణ్యం 
ఇవి తామసంబులని 
ఇవ్వాయువు లేనును 
ఇవ్విధంబునం గనుంగొను 
ఇవ్విధంబున జను నా 
ఇవ్వధంబున ధర్మజ 
ఇవ్విధంబున నరిగి 
ఇవ్విధంబున హింసారహిత 
ఇపిషయంబునం గామ 
ఇప్పిషయంబున నెందు. 


ఈ 


ఈ తెబుగున నుద్యుక్తుండై 
ఈ మాటకు జారుముఖీ 


ఈ మాట సంవర్తుని సన్నిధిన 


ఈ మూండాశమములలో 


ఈ యోగీశ్వరుండు మదీయా 


-ఈ విధమున వెడలి 

ఉ 
ఉంఛవృత్తియైన యుర్వీ 
ఉదంకుం డతని కిట్లనియె 
ఉత్తరపుణ్యగర్భమున 
ఉత్తర బిడ్డ నెత్తికొని 
ఉద్దతులై త్రిగర్హోర్వరాపతి 
ఉమ్మలికంబునం బొగులు 

ఊ 
ఊరకుండి మూర్చనూని 
ఊర్థ వగతికేయు మానవులుం 
ఊహించి తన్ను 6 గప్పెడు 

ని 


ఎక్కటి యిట్టివి దోషము 
ఎక్కి హంసకేతు వేడ్తెణ 


పుట 
217 
228 
373 
369 
153 
109 
162 
294 

64 
258 
400 

56 
396 


96 
105 
39 
176 
35 
80 


395 
231 
266 
278 
295 

01 


141 
81 
88 


79 
315 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ఎట్టంటేని (ఘూణాదులకు 
ఎదురుకొని వీడుంబట్టకు 
ఎనయంగ శుక్లము శోణిత 
ఎప్పు డెవ్వరివలన 
ఎలప్రాయ మిచ్చితిని 
ఎల్ల జనులు నివ్వీరుం 
ఎల్లవారును (బమోదంబు 
ఏ 
ఏతద్విషయంబగునది 
ఏతెంచిన గోవిందసమేత 
ఏను నీకుం గామదోహిని 
ఏను నీ యధ్వరంబునకు 
ఏను మరుత్తుం డనువాండ 
ఏను సుధ యడుగుటయు 
ఏ మమ్మెదమనినయ్బథివి 
ఏమయణుటలతెజంగు 
ఏమిట నైన నొప్పమి 
ఏరు నేలకొలంది నెడనెడ 
ఏ వింటి విజయు. డనేక 
ఏవిధంబున6 గోలుపోనీవు 
ఒ 
ఒడలి యస్థిరత్వ మూహించి 
ఒక్కనా డప్పుండరీకాక్షుం 
ఒక్క బిలంబుననుండి 
ఒక్కయెడ నధ్వర్యునకు 
ఒక్కింత నిలిచి నిభృత 
ఒక్కింతసేపునకు దెలివొంది 
ఒలయు లాభాలాభములు 
క్ర 


కడచి (ద్రౌపది చని యడలు 
కని యా నృపుండలంతి 

కనుగొను కొతుకంబున.6 
కనువిచ్చి గొంతిం జూడుము 


272 
257 
365 
274 


పద్యము 


కమఠంబు తన యంగకమున 


కమలనాభుండు పెద్దయు 
కరణంబు కర్మంబు కర్త 
కరణ కర్మకర్ళ కారకాత్మకుం 
కరదమనంబున నాత(డు 
కర ముచితంబుగా. బలికి 
కరిపురంబునం బుట్టిన 


కరి యిటు లేపునం గవియంగా 
కర్మముల్‌ మేలండ్రు కర్మతత్సరులు 


కర్మానుష్టానంబును 
కలయంగ నిట్టని చెలలె 
కలయంగ నెల్ల యెడలం 
కలయంగ రాజుల గను 
కవిసినవారితో మజియు'. 
కాదేనిం ద్రిజగముల 
కానిపించుకొని సంభావించి 
కావున 

కావున 

కావున 

కావున గామ(క్రోధ 
కావున నేం గడంగ విను 
కావున ముక్తికి. గారణం 


కినియుట మాను మేలె మునికిం 


కుక్కలు చుటిరా నొక్క 
[స్‌ 
కుత్తుకకు నడ్డుపడు 
కులిశము వచ్చుచునున్నది 
కూలిన నేలకు వచ్చిన 
కూలియు నీడం బోవక 
కృతకర్మఫలము దెగ 
కృష్ణుం డుచితవచనంబుల 


కెలంకులకును మింటికిని 
కేలు మొగిచి వినయశాలి 


కొడుకుచేత( జచ్చిపడియున్న 
కొన్నిటికి. బంచవర్లముల 
కోటికోటులు మాడలు 


788 
పద్యము 
కోరికలకు. జొరకయ 
కెరవకులమును మిథ్యా 
కౌరవ సైన్య మేకాదశా 
క్రతుపరులు సన్న తగ 
క్రతువుజాడ నేతెంచిన 
క్రతుసమాప్తిసమయమున 
క్రమమున (బ్రాణంబున 
క్రమయుక్తము యుక్తముగా 
క్షత్రధర్మంబున. గైకొంటి 
క్షుథ హరించు (బ్రజాపరి 
గ 
గండున రాధాతనయు(డు 
గంధంబు (ఘాణంబ కాని 
గతి నీవె నాకు మత్సంతతికి 
గాదిలి తనయుడు నగు 
గాలి నవ్విటప మాలోల 
గుణ(త్రయంబునుం (ద్రోచుట 
గుణసమతానుభూతి 
గురు.డైదు దివసములు 
గురుకార్యంబునకై భూవర 


గురునకు. బబ్రియహితకరు. డయి 


గురుసుతుడు పాండుతనయ 
గురుసుతుండు భీమునకు 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


248 
116 
267 
322 
239 
157 
100 
248 
232 
174 
250 
268 


గొంతి యెంతయుం (బియంబున208 


(గామంబు దొజంగి యరణ్య 
ఘు 
ఘోటకోత్తమ రోమకూపంబు 
ఘోరప్రకారం బగు శాపంబు 
ఘోషిణి నాగ నఘోషిణి 
చ 
చంపకు మీ రాజుల 
చంపెడునట్టి నాకడకు 
చచ్చ్చినబంధుల. గొని 
చతురాశ్రమములును 
చన దిటు లంట గం పెజబుంగ 


175 


243 
213 
115 


పద్యము 
చని యతనితోడ 
చను బబ్రాణు( నధోగతి 
చిత్రాంగదయు నాగపుత్రియు 
చిత్రాంగదయు నులూపి(చియు 
చుజుచుజ6 దన చెవుల్‌ 
చెప్పం గలయది యెల్లను 
చెప్పితి సర్వంబును నీ 
చెప్పిన నప్పరమముని 
చెప్పిన విని యమ్మనుజ 
చేది దేశంబు సొచ్చిన 
చొచ్చి యనేక (ప్రకార 
ఛాగమిది యరయంగ 
జ 
జగతి బుత్విగర్ధముగ 
జనకుని. దెగటార్చిన 
జననార్హవేళ వెలువడి 
జనవినుతచరిత (బ్రాహ్మణు. 
జని రుగ్చరామరణములు 
జన్మంబునందు రాజన్యులు 
జపమును దానము యజ్ఞము 
జమదగ్ని పితృకార్య 
జలము నిను దలయప(గా 
జ్ఞానపరినిష్టితాత్మకు 
జ్ఞానపూర్వకమైన సన్యాస 
జ్ఞానము సవిశేషస్థితి 
జ్ఞానాసి నది నటికి యభి 
జ్యోతిస్సులందు వర్యుండు 
డ 
డప్పి భావించుకొని యమ్మహా 
త 


తక్కటిసోదరుల సుతుల 

తగు పియమున సకుటుంబం 
తగువారిగాంచి యత్యద్భుతం 
తటిని దగ నుత్తరించు 
తత్త్యమనశ్వర మశరీర 


21 


207 
389 
281 
185 
55 


పద్యము 

తత్సాధనంబు తద్గత 
తదీయతనయు. ప 
తద్దుణంబులు సూరె 
తనపాలి సక్తువు' దండ్రికి 
తనమీంద మగధు6 డేయంగ 
తన మేలు (ప్రకాశింపక 
తనయంద తన్ను లెస్త్సుగ 

తన యంశమైన కనకము 
తన యెటిగిన తెరువున 
తన సత్త్యమును బలంబును 
తనులత యొండు చేసిన 
తనువువలన నిష్కర్షం 

తను వేర్సరించి కేవలమును 
తను వొండుగ( జేసెద 

తప్పు పైయు నన్ను దయయజూచి 
తమతమ దేశంబుల 

తమ భాగంబులు దక్కిన 
తమము రజస్సుందొాజఅంగి 
తమము రజస్సుసత్త్యము 
తరుణజరఠభావ 

తలంచినం భుజంగమంబులకు. 
తాత లోకగు(రుడు దామోదరు(డు 
తీర్చినతెజంగు నెటీంగించెద 


330 


తురగంబును సంభారోత్కరమను286 


తురగపరీక్షావిధులగు 
తురగమేధమఖిల 

తెగియెడు సమయంబున 
తెత్తముగాక నరేంద్ర 

తెలివు వొందియున్నది 
తెలుప దగునేని. గరుణం 
తొలుత ధృతరాష్ట్రగాంధారుల 
త్రవ్విన బ్రభ లెల్లదెసల 
(త్రియుగకనులవీథీ దీప్త 


286 
283 
303 
254 

30 
354 
281 
261 
406 


పద్యము 

ద 
దంతములు జిహ్య గుత్తుక 
దానం గడు డస్సె నాతని 
దాన నన్నియతుండు దన 
దానికి నీడం బోవక యుదగ్ర 


దాని నెటు యుదంబు గాదనియె 
(రా, ఠా 


దాని నెజీంగి సుభద్ర 
దినమున మూండవయామం 
దివసము రాత్రియునుం బొరి 
దివ్యవాణి గీర్తించె. గౌరవ్య 
దివ్యా(స్తవిదు(డు ధిషణా 

దీన సకల జంతువులును 
దీని రక్షింపనర్గుండు 
దురభిమానము పేర్మి 
దుర్యోధనుండు దన తమ్ముల 
దేవకీపుత్ర సంజీవితుం 
దేవమతు. డను విపఫ్రుండు 
దేవర యిప్పని దివ్యచిత్తంబున 


దేవా నీ విక్కులంబు గలిగించిన 


దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
ద్వారకకు బోయి వచ్చెదం 
ద్వారకకు నిమ్మహాత్ము(డు 
ద్వారకానగరంబుచేరువ 
ద్యారకానగరమునకు6 
ధరణీసుర కులమునెడం 
ధరణీసురులను బనిచెను 
ధర్మంబు గల౦గ౮గాంచి 
ధర్మజుండమ్మెయి ధరణి. 
ధర్మజుం డెమ్మెయి ధరియించు 
ధర్మతనయుం డశ్వమేధ 
ధర్మదేవత యతనితో 
ధర్మపుత్రుం గొలిచి 
ధర్మసాధనంబు దనువు 
ధర్మసుతుండును దమ్ములు 
ధర్మార్థకామగోచర 


226 
318 


251 
232 
172 
371 
287 
161 
287 
343 
249 
267 
123 
207 
268 
01 
200 
292 
67 
206 
340 
263 
276 
347 
216 
64 
269 
305 
390 
360 
75 
279 
158 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ధార్తరాష్రుల కీడు దలథయక 
ధృతి నెవ్వండు నన్నుం 

న 
నందను చావు నిక్కమయినం 
నడతము పోద మనుడు 
నడుమన వానిం బార్జుండు 
నను దపమున( (బహరించెద 
నను గానం నీ వచ్చిన 
నను మోక్షమూది చెతిచెద 
నరనాయక నీయేలెడు 
నరు డెంత కాలమేనిం 
నరునియెడ నా మనంబున 
నలుగాలివాని. బక్షుల 
నవ్యత్వ పురాణత్వదశా 
నవ్వుచు నానాశరముల 
నా చిత్తము వసుదేవుని 
నాథ! నీ వెప్పుడు నన్ను 
నాదు విన్నపముగ నర 
నా దెస బ్రసన్నండవు 
నానావిధబహుళాంచిత 
నాపాలిసక్తు విచ్చెద 
నా మనమును బుద్దియును 
నాయెడ నిప్తుడు 
నాయెణీంగినభంగి జెప్పెద 
నారదదేవలకాళిక 
నారాచప్రముఖా(స్తజాల 
నారాయణుండు నరునిం 
నాలుక యాడుట కేలుం 
నాలుగాశ్రమంబులకు 
నా వచ్చినపని సెప్పెద 
నావలని కరుణపెంపున 
నిక్కపుగిన్క వచ్చిన ననిన్‌ 
నిక్కపుధర్మువునన 
నిజంబుగా నేను దొణంగితి 
నిను జూడువేడ్క నేడ్వురు 
నిను వేడుట మోఘముగా. 
నిమిషమైనం బరమనియతి 


272 


142 


216 
367 


201 
320 


403 


147 
403 


205 
299 
276 
18 
388 
223 
179 


పద్యము 
నివ్వెఖిపడిన యా న్ఫప 
నిష్టించి యిబ్బంగి నీ కేము 


నీకతంబున6 బతి నాకుమారుని 
నీ కృపగాంచితి నాకు నింకొండు 


నీకుం బొడసూపి యెరావత 
నీ చరితంబు చిత్రమహనీయ 
నీ జన్నమునకు ధిషణు(డు 
ని తమ్ముండు తురగముగొని 
నీ తేజంబు సహింపంగ 

నీ దానంబున విస్మితు 

నీ పంపునం బోవుటను 
నీమజ6ది యాకొడుకుపై 

నీ మహిమ వొగడంగొలందియె 
నీ యొడలు డస్సి వెలవెల 

నీ వడణగిననుం (బ్రాణము. 
నీవలనన్‌ మహాత్మ! విను 

నీ వింత దెలిపి పలికెద 

నీ విట వన్ని నాపయి 

నీ విషయ మెంతవ ట్టది 
నీవును దల్గ్లులు బంధు 
నీవును నివ్వాక్యంబులు 

నీవు ప్రత్యాఖ్యానంబుచేసిన 
నీవు వోయి మరుత్తుని నెమ్మి 
నీవు సెప్పిన మహనీయ 

నీ వేమి తప్పు సేసితి 

న్ఫపు లోహటింప జం(త్రపు 
'నెజయ'. (బధానపదార్థము 
నెలకొని [ప్రాణాపానం 


న్యాయముగల్లి యధ్వరమునందు 


అ 


ప 
పంచభూతంబుల6 బరంగింప 
పండితులు వీని చేతం 
పగబియెడ నైన నే బొంకు 
పట్టి యతండు దనదు పైచీర 


02 


పతియు చుట్టంబు6 బక్కంబు383 


790 

పద్యము 

పదంపడి 

పదంపడి యర్హదివసంబు 
పదనమదమరాళీ భక్త 
పదపడి ధర్మాచరణము 
పద్మనాభుండు వచ్చిన 
పనివడి పూంచి పట్టమి 
పనుచు నప్పుడతని 
పరమంబనంగ వేదాంత 
పరమతపంబు గాఢ 
పరమదయావిధేయ 
పరమనియతి యనంగ 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


135 
196 
180 


పరశురామ! నీవు (బ్రాహ్మణుండవు 137 


పరిజనయోగక్షేమములు 
పలికిన నత్తపస్వి దృఢ 
పలికి సాదరముగ బభ్రు 
పవనుం డనుకూలతమెయి 
పసిడి యిట్టికలం జతు 
పాండవా[గ్రజుండట్ల పవన 
పాండవా[గ్రజునకు6( (బ్రణతి 
పాతాళంబున నున్నను 
పాతాళభువనం బిచ్చటికి 
పాదపాయూపస్థపాణి 
పాపాత్ములు నరకము 
పాములు దేళ్ళునుం బసులు 
పాలకడగన పెక్కుపనులలో 


పావకుండు సర్వదేవాత్మకుండూ 


పిడుగులు వడి. బెక్కొక్కట 
పిలిచిన రాజులున్‌ మునులు. 
పుండరీకాక్ష యీ పుడమి 
పుణ్యంబులగు కర్మముల 
పురుషునందు సమానంబు 


పెక్కు భంగుల దీవించె 


208 
240 
331 
210 
366 
345 
355 
240 
240 
164 

81 
153 

95 
124 
300 
347 
218 

72 
123 
265 


పద్యము 
పెనుసెలయేజులు వాజగ 
పొగడి యేం దీవ్రశరములు 
పొదలు దజుంగుటకై 
పొదివినంగనుంగవ 
('ప్రమదమెస౦గ విదురు. 
ప్రయతుండై హయమేధ 
ప్రణవ ముఖవేదములు. 
ప్రాణప్రభృతులగు పవన 
ప్రాణాపానంబుల యెడ 
ప్రాణుబొదువుట వాణి 
ప్రీతిం బేర్చేరం బిలిచి 
ప్రీతుండనైతి నీదెస 


ల 
బంధులోకమునకు( బరమ 
బ(భ్రువాహనుండు వైభవ 
బ(భువాహనునకు( బరమ 
బలమును శౌర్యమున్‌ మదము 
బాలార్కద్యుతిపుంజపింజర 
బాలుడు మృతజాతుం డని 
బాలుని మేనికి. బ్రాణముల్‌ 
(బ్రాహ్మపదవేదనమునకు 
(బ్రహ్మవిద్యారహస్యంబు 
(బ్రాహ్మణజనములరాజులు 
భక్తియు వినయము (శ్రద్దా 
భక్తివినయసంభరితుం 
భక్తిస్మేర మునీంద్రచిత్త 
భగదత్త తనయుండు 
భటతురగసామజరథో 
భరతులపాలికేం/౧ తగ. 
భర్భభార్యాకృతభవ్య 
భవదీయ శ్వసనము 
భవవర్దన విలయంబుల 


252 
360 
375 
154 
258 
266 
277 

70 

97 
236 
387 
239 
405 
301 

11 
210 
105 
203 
215 


పద్యము 


భీతి నాభూతంబంతర్జానంబు 


భీమసేనుండును నకులుండును 


భువనభవన దీపస్సూర్తి 
భువనము లొక్కపెట్ట 
భూతతారతమ్యజ్ఞానం 
భూతతృప్తింజేసి భూరి 
భూత తారతమ్య 
భూతములు నిందద్రైయంబులు 
భూదైవత దత్తాశీర్వాదంబులు 
భూపాల యతండు కాశీపురి 
భూమిముఖచతుష్కమున 
భూరితపంబున6 జూరె 
భూరిహర్షంబున బొంది 
భృగువులు క్రోధనులనంగా 
భోజన శయనాసమయములు 
ను 
మంత్రివిద్వేషంబు మాన్య 
మణిపూరపురాధీశుండు 
మత్సరమెక్కంగా సుబల 
మదింగొనియాడి యా రిపు 
మన మయ్యెడకుం బోయి 
మనము కరినగరమునకు 
మనసు నుదానవాయువును 
మనసును వాక్కును మాలో 
మనసు మనసునంద 
మనసు సుస్థితింబొందుట 
మనుజనాథ యెప్పుడును 
మమతాహంకారవిముక్త 
మమతాహంకృతిరహిత 
మరణజరారోగముల 
మజియు నిట్లను నెత్తెజంగున 


పద్యము 

మజియును 

మజియును 

మజీయునుం గల యలంతి 
మజియును సన్నిధింగల 
మజీయు వలయు కృత్యంబు 
మహితకీర్తిలోలమ(త్రాణ 
మహితసత్యంబు( బరమ 
మాంసశోణితాస్టిమయ 
మాఘమాసపౌర్షమాసియై 
మాతంగత్వము దాల్చి 
మాననీయ నియతిమహిత 
మానమదాదిదోషపరి 

మానస శరీరములగు 
మానసు మదగ 
మానితగుణ నీ వాశలి 
మానుషము దైవమును 
మాయా(ప్రయోగంబ వేజొండు 
మిథిల నెప్పుడు వసియించెద 
మీంద బొంకగు మాటయే 
మీ కరుణం గాక తగు 

మీ కారుణ్యంబున నాశోకం 
మీ చరణసరసిజంబులు 
ముక్తుండు జరామరణ 
ముని యశ్వము.జూచి కరం 
ముని యిట్ల నెమ్మిగాంచిన 
మునివర టబ్రతికితి 

మును మే మాలంబించిన 
మునులకు నెల్ల గందములు 
మున్న చనుదెంచి ప్రీతిమై 
మున్ను ధృతరాష్ట్రుకడకు 
ముష్టి సడలి చోద్యముగను 
మృగనయన! (బ్రహ్మసంభవ 
మృగములు బక్షులులోనుగ 
మొనసి వాని నతండు 


287 
231 


119 
348 
375 
264 
298 
130 
382 
317 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
య 

యజనము సెల్టుకాలము 47 

యజ్ఞంబులలోన(ందపో 138 


యజ్ఞవాటంబు దక్కటి 
యజ్ఞవాటమును జనాధివులకు 346 
యవ లోషధులలో నన్నంబు 171 


యాగవిముక్త మై చను 313 
యాగశాలయు శిల్సిజనులం 346 
ర 
రక్షాకరమం(తకలన 260 
రమ్యమైన చప్పరంబుల 259 
రాజగృహపురముకడ 333 
రాజసగుణములకుం గల 155 
రాజుల6 జంపకుమని 341 
రెండవమరుత్తు(డై 373 
© 
లేచి కూర్చుండి కలయంగం 327 
న 
వంకయైన తలంపెల్ల 48 
వగ నిర్మూలము సేయమి 49 


వచ్చి కన్నీళ్ళులు వదనంబుపై310 
వచ్చిన గారవించి యనపద్యపు 400 


వచ్చు చైతమాసంబునం 337 
వడి నది వీవున వెడలిన 318 
వనమునకు నేశా సంయమి 10 
వనమునకేగ యందు 370 
వనమున వన్యాహారం 55 
వనితలలోపల. జనియెడు 333 
వరయూపసుయోబితమగు 367 
వలవదు పొండనంగ 296 
వలవదు లా6తివాండవె 229 
వాతాదులందు గుణములు 52 


791 
పద్యము పుట 
వానిం దా నవలీలమై 316 


వాని సంవర్తుంగా నెజీంగి 21 
వాయువంగంబులందు దుర్య్యాప్తి 79 


వారలందణకు ధర్మనందను 246 
వారలు చెప్పెడి శాంతోదార 85 
వాసవుండును నవ్వభు నెడ 15 
విజయుండు చచ్చునే వేందయరులార325 
విద్ధవి ప్రసమూహం 404 
వినను గానను జేయ వెరవైన 106 
వినయమారంగ గోవిందున 202 
వినయమారంగ నాతని 327 


వినయముతో గేల్‌ మొగుచుచు 21 


వినయ మెసంగ నార్యజన 313 
వినవలయు వాని నెల్లను 03 
విని ధిషణుం డమర్త్యులకు 18 
వినిపించితి నిను బోధం 99 
విని యా విప్రనితో నిట్లను 111 
విను బుత్విగాఢ్యు6 డగు 369 
విను డక్కనుటకు మూలం 189 
విను. డవ్యక్తాంతంబగు 192 
విను డహంకారసంజనితంబు 162 
విను డాగుణంబు లన్నిటిం 156 
విను డా తత్త్యంబున 160 
విను డీ సత్వస్టుం బురుషు. 181 
వినుడు ధర్మక్షేత్రమన 379 
వినుడు ప్రభవవిలయ జ్ఞాన 151 
విను. డెక్కువతక్కువలేక 158 
వినుత చతుర్వర్లకసంజనక 198 
వినుత బహురత్నవిస్సుర 278 
విను తెలియంగ నుదానం 109 
విను పెక్కులేల కోరిక 60 
విను ప్రణవాదికరూప 111 
విను మంతశ్శత్రులలో 56 
వినుమట్లు చెలంగంగ 358 
విను మమ్మెయి నిర్దశంబున 113 


విను మయకృతసభం [గ్రొత్తగం 65 
విను మణజునాండు శల్యుండతి 
విను మహోరాత్రంబులును 


792 
పద్యము 

విను మాబీజము పిండము 
విను మింద్రతురగసమ 
వినుము తెలియంగ శ్రేష్మం 
వినుము ప్రభూత దానములు 
వినుము మదీయబుద్ది 
వినుము మూర్కొన( జనిగొన 
విను యోగయుక్తునకు శస్త్ర 
విను లక్షభూసురుడు గుడి 
విను సుఖదుఃఖము లచిరము 
విను సృష్ట శోణితంబున 
విమలము నచలమునగు 
వివిధ భోజ్యపదార్థవిభవం 
వివిధ వాహనారూఢులై 
వివ్వృచ్చు డాగమవిధివంతముగ 


విశేషించి గాంధారీధృతరాష్టులం 


విశేషించి మదీయపుత్రుండు 
విశరూపా యీ రూపంబు 
విషయంబులు నశ్వరములు 
వీడ్కొని చనియెంబదంపడి 
వీడ్కొలిపిన 

వృక్షంబులకుం గలుగును 
వృక్షమూలనదీతీరవిజన 
వృత్తివిశేషము న జనిన 
వెండియు నిట్లని బోధించు 
వెడలెడు నమ్మహీవిభుని 
వెలిపగణు గెలుపు గెలుపే 
వేడుక నాలుంగొడుకును 
వేదోక్తవిధిసహితభవ్యా 
వేదోదితప్రకారంబాదర 
వేర్వేజ యుండవు వినుండు 
వైశంపాయనుం డిట్టనియె 
వ్యక్త మనిర్వాచ్యం బవ్యక్తము 
వ్యామిశ్రమతి యగునతనికి 
వ్యాస నారదాదులును నిన్ను 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


పద్యము పుట 


వ్యాసమహాముని వత్సలత్వంబున 254 
వ్యాసులు పంచినట్ల నియమా 284 


(వ్రతపరినిష్టమై వర్తించు 85 
శ్‌ 
శకట ఖరోష్టఘోటక 262 
శమము దమమును నిత్య 12 
శరిధిపరవేష్టిత క్షితి 55 
శరిధిపరీత భూమిం గల 350 
శరనిధితరంగల భంగిం 188 
శరములు (ద్రుంపనాతండు 298 
శారీరమును మానసంబును 51 
శాస్త యొక్కండ తచ్చాననంబున 128 
శ్రద్ద గలిగి లోకసం[గ్రహ 99 
శ్రీకంఠు రుద్రుని శివ. బూష 27 
శ్రీనగసుతాత్వ మహిత 200 
శ్రీనామకపార్వత్యభిధాన 01 
శ్రీవిద్యాశాంతికృతి ప్రావీణ్య 292 
శ్రీసుఖనిష్పాదనకేలీ 104 
శ్రుతి యనం దప మనంగ. 149 
శ్రోత్ర మధ్యాత్మంబు సూరె 163 
షప 
షోడశళశ్వేతాశ్వవ్యూఢ 256 
స 
సంతోషముసు (బ్రకాశత్వంబు 155 
సంయమివరులార సత్త 152 
సంవర్త్తు నాలోకించి 40 
సంవర్తునిచేత ననుజ్ఞాతుం 47 
సంవర్తు బిలిచి యాసన 32 
సకలజనంబులుం గయిసేసి 280 
సకలధర్మములలో సర్వ 183 
సకలబాంధవభూపతి 373 
సకలవధానదక్షు(డవు 45 
సగరాదులణెప్ప వినమె 357 
సత్త్యభావనకంటె. బ్రశస్తమైన 181 
సత్య్యమునన భూతంబుల 149 


పద్యము పుట 
సత్యము (ప్రదీపమాపర 184 
సదసత్రకారనిత్యం బది 159 


సన్న్యాసమన. దపశ్చరణంబు 178 


సవుయుంబు చేసికొని 223 
సమరంబు ధర్మవజయ 66 
సమరమునప్పుడు నీకే 196 
సముచితగోష్టి నడపి 282 
సముచితభంగుల నందణ( 209 
సయ్యాతి[క్రతువున నయ్యశ్వినుల 37 
నరనన సాత్యకి 209 
సర్వగాత్రంబులందును 354 
సర్వపశు (శ్రపణంబు 368 
సర్వభూతదయానుషం 176 
సర్వసంకల్పవర్జనశాలి 91 
సర్వసంభారంబులును 285 
సాత్తికులకు దివము రజో 157 
సారథింగూల్చి యశ్వములఈ జంపి335 
సారనియతి.6 బాటించి 138 
సితలేపన సితభూషణ 256 
సుభద్ర తన్నుం గనినం 265 
సురనాథుండు దద్దయు 32 
సురలు గంధర్వులు నురగులు 235 
సూర్యవర్ముని తమ్ముండు 297 
సోము డన దారకములన 81 
స్త్రీ సంతోషించు తెజం 382 
స్థలపథమునం బోతమ్ము 185 
స్థావరజంగమయ 204 
స్పర్శంబు రసము రూపంబును 107 
స్రోతస్సన జీవగమన 157 
స్రోతోమార్గంబుల( జూవే 78 
(స్రోతోమార్గములు గఫము 78 
హ 
హతశేషంబైన యా సింధు 309 
హిమగిరిసానుదేశమున 13 


పద్యము 
అ 
అంతయును భవదీయ దివ్య 


అం దక్కురువిభుండు దానును 


అంధుని కొడుకులయందొక 
అజ్జనపతి చనుచుండె 
అట్టియెడం బాండవా[గ్రజు 

ల్సి: 
అటియెడ 

లు 
అట్టియెడ సహదేవుండు 
అట్లయినను మీరొక్కటి 

శం: 
అటు౦గాక 

(srl 
అట్లు కాలోచితకృత్యం 

ళ్‌ 
అట్టు తెలివొంది 
అట్లు దేవతామయాత్మకు 

ని. 
అట్టున్న యమ్మునిజనంబు 

FE 
అట్టు పురప్రవేశంబుచేసి 
అట్లు పారజానపదసహితు 
అటు సంతసిలి యధిప 

న్‌ ౧? 
అట్టు సమస్తజనంబులు 
అట్లేడ్డి యుడిగి తమ 

ట్‌ 
అడలెడ6 బడ6గా మమ్ము 
అడుగు మిచ్చెద వరం బని 
అత డౌరసుండు నీ కీ క్షితి 
అతిభక్తి గాంధారి 
అతులభోగంబును నంచిత 
అతులితరత్నకాంచన 
అది పాపము దానికి 
అది మీ మనంబులం బెట్టక 
అద్భుతమునం బొంది 
అనగ సెనగ నాడెల్ల 
అనఘ యజాతశత్రునెడ 
అనఘ యమానుషంబయిన 
అనఘా యిక్కురుముఖ్యున 
అనలు(డు ధృష్టద్యుమ్నుం 
అన విని ధర్మజుం డంబికా 
అన విని మెచ్చి ధర్మసుతు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


ఆశ్రమవాస పర్వము 


పద్యము 

అన విని యాకురుప్రవరు 
అన విని సహదేవుండతని 
అనపుడు నమ్ముని యమ్మహీ 
అని చూపి చెప్పె నప్పు డా 
అని చెప్పంగం జెవి దాటిచి 
అని చెప్పిన నప్పార 

అని చెప్పి మజీయు 

అని చెప్పి వెండియు 

అని చెప్పె నిట్టవ్విప్ర 

అని ధర్మతనయు వదనంబు 
అనినం బౌరజనంబు 
అనిన [బియమంది విదురు 
అనిన ధర్మతనయు 

అనిన నమ్మహాత్ము( డను 
అనిన నా ధర్మపు[త్రుండును 
అనిన లెస్స గాకయని 
అనిన వార లప్పుడమి 
అనిన విని జనమేజయుం 
అనిన విని ధర్మతనయు 
అనిన విని ధర్మసుతుండు 
అనిన విని యమ్మునీంద్రు 
అనిన విని యయ్యింతి 

విని యాంబికేయుం 
విని యాన్నృపతి 
అనిన విని వైచిత్రవీర్యుం 
అని నిర్దేశించి 

అని పలికిన నప్పాండవా 
అని పలికి నానిశ్చయంబు 


అనిన 
అనిన 


అని పలికి నిజస్కంధంబు 
అని పలికి పాండవా(గ్రజాం 
అని పలికి పాండవా[గ్రజుం 


పద్యము 


అని పలికి మీ మనంబుల 
అని పలికి యతనిం బోవ 
అని పలికి యప్పుడమి 

అని పలికి యమ్మగువ దిక్కు 
అని పలికి యిట్లను 

అని పలికి యిట్లనియె 

అని పలికి విదుర కృప 

అని పలికి వెండియు 

అని పాండుని మది 

అని భీము నదిమి విదురు 
అని యంత నిలువక 

అని యప్పు డజ్జనంబుల 
అనియె నట్టియెడ 

అని యొండొరువులతోడ 
అనిలజు మేనిచంద మగు 
అనుచు నతని చరణంబులు 
అనుచు నుత్చితుండగుటయు 
అనుజన్ములు నంతఃపు 
అనుజులు6 దానుభక్తి 
అనుటయు( (బియమంది 
అనుటయు గొంతి యక్కురు 
అనుటయు ధృతరాష్తు (డు 
అనుటయు నప్రేముడి 
అనునెడ గొంతి వాడు వదనా 
అపరిమిత విభూతీ యప్ర 
అప్పుడు గాంధారి యల్లన 
అమ్మాట తన మనంబునకు 
అమ్మానవనాథుండు 
అమ్మునీం ద్రుని( దక్కునుం 
అయ్యద్భుతపువృత్త మమ్మెయి 
అయ్యమలాత్మతోడ. 

అరిగి సముచితవర్తనం 
అరుగ6గ మునిజనములు 


793 


918 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విభుండు= ప్రభువు - అర్జునుడు; దక్షిణగంగ; నాన్‌= అన్నట్టు; తద్దయున్‌= మిక్కిలి; ఒప్పిన= (ప్రకాశించిన; 
గోదావరియు= గోదావరిని; జగత్‌+ఆది, ఐన= లోకానికి మొదలైన; భీమేశ్వరంబును= భీమేశ్వరాన్ని; బెడ(గు+అగుచున్‌+ఉన్న= 
మనోహరమైన; శ్రీపర్వతంబును= శ్రీశైలాన్ని; చూచి= కాంచి; ఉర్విలోనన్‌= భూమిలో; అనఘము+ఐ= పవిత్రమైన; శిష్ట+అ(గ్రహార, 
భూయిష్టము+ఐ= సదాచారసంపన్నులయొక్క అ(గ్రహారాలతో నిండినదై; ధరణీసుర+ఉత్తమ, అధ్వర, విధాన, పుణ్య, సమృద్దము+ఐ= 
(బ్రాహ్మణోత్తములయొక్క యజ్ఞకార్యాలచే కలిగే పుణ్యంతో నిండినదై; పొలుచు= ఒప్పు; వేంగీదేశు విభవంబున్‌= వేంగీదేశంయొక్క 
వైభవాన్ని; చూచుచున్‌= చూస్తూ; దక్షిణ+అంబురాళి, తీరంబునకున్‌= దక్షిణ సముద్రతీరానికి; అరిగి= వెళ్ళి; దురిత, హారి+ 
ఐన= పాపాన్ని పోగొట్టేదైన; కావేరీ, మహాసముద్ర, సంగమంబునన్‌= కావేరీనది సముద్రంలో కలిసే చోట; భూసుర+ 
ఈళశ్వరులకున్‌= (బ్రాహ్మణశ్రేష్టులకు; అభిమత+అర్థ, దానంబున్‌+చేసి= కోరుకొన్నవాటిని దానం ఇచ్చి; కృత+అర్జుడు+అగుచున్‌= 
ధన్యుడై. 


తాత్సర్యం: అర్జునుడు దక్షిణగంగ అని ప్రసిద్ది పొందిన గోదావరీనదిని, లోకానికే మొదలు అనిపించుకొన్న 
భీమేశ్వరాన్ని, మనోహరమైన శ్రీశైలాన్ని చూచి, పవిత్రమై, (శ్రోత్రియుల అ(గ్రహారాలకు నిలయమై, బ్రాహ్మణోత్తముల 
యజ్ఞకార్యాల పుణ్యఫలంతో నిండినదై వెలసి ఉన్న వేంగీదేశవైభవాన్ని చూస్తూ దక్షిణసము[ద్రతీరానికి వెళ్ళిపాపాలను 
పోగొట్టే కావేరీసము(ద్రసంగమంలో (బ్రాహ్మణశ్రేష్టులకు ఇష్టమైన దానాలన్నీ ఇచ్చి, ధన్యుడయ్యాడు. 


విశేషం: మనోహరమైన ఈ వేంగీదేశవర్లనం స్వీయదేశాభిమానంతో నన్నయ తెలుగుభారతంలో చొప్పించిందే. ఇది అమూలకం. 
గోదావరిప్రశంసమా(త్రం పి.పి.యస్‌.శాస్రిగారిప్రతిలో ఉన్నది. 


అర్జునుండు చిత్రాంగదను వివాహంబగుట (సం.1-207-14) 


వ. పదుమూ(డగు మాసంబున మణిపూరపురంబునకుంజని, యందున్న రాజు జిత్రవాహనుం గని, వానిచేతం 


బూజితుం డయి, తత్పుత్రి( జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్ణునునభి ప్రాయం 


బాప్తులవలన నెటింగి చిత్రవాహనుం డర్డునున కి ట్లనియె. 140 


ప్రతిపదార్థం: పదుమూండు+అగు= పదమూడవనెలలో; మణిపూర, పురంబునకున్‌= మణిపూర నగరానికి; చని= వెళ్ళి; 
అందున్‌+ఉన్న, రాజున్‌= అక్కడ ఉన్న రాజును; చిత్రవాహనున్‌= చిత్రవాహనుణ్ణ్డి; కని= చూచి; వానిచేతన్‌= ఆ రాజుచే; 
పూజితుండు+అయి= పూజింపబడినవాడై; తత్‌+పుత్రిన్‌= అతని కుమార్తెను; చిత్రాంగద, అను, దానిన్‌= చిత్రాంగద అను 
పేరుగల ఆమెను; వివాహంబు, కాన్‌= పెండ్లిచేసుకొనటానికి; అపేక్షించినన్‌= కోరగా; ఆ+అర్జ్హును= ఆ అర్జునుని; అభి ప్రాయంబు= 
అభిప్రాయాన్ని; ఆప్తులవలనన్‌= ఆప్తులమూలంగా; ఎజంగి= తెలిసికొని; చిత్రవాహనుండు= చిత్రవాహనుడు; అర్జునునకున్‌= 
అర్జునునికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అర్జునుడు పదమూడవమాసంలో మణిపూరమనే నగరానికి వెళ్లాడు. ఆ దేశపురాజైన చిత్రవాహనుణ్ణి 
చూచాడు. అతనిగారవం పొందాడు. అతనికూతురైన చిత్రాంగదను (ప్రేమించాడు. వివాహంచేసికొనాలని అనుకొన్నాడు. 
అతనిఅభిప్రాయాన్ని ఆపలవలన తెలిసికొన్న చిత్రవాహనుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: అర్జునుని వ్రతం ద్వాదశ మాసాత్మకం-అంటే సంవత్సరం. ఇట “పదుమూడవమాసంబున” అనుటచే పం[డ్రెండుమాసాలు 


దాటాయికదా! వ్రతం ముగిసినా-అర్జునుడు ఇంకా పుణ్యతీర్థాటనం చేస్తూనే ఉన్నాడనుకోవాలి. 


794 
పద్యము 
అర్భలిచ్చి హోమంబు 
అపవ్విధమునం గర్జ్యుం 
అపవ్విధమునం దోంచిన 
అవ్విశేషంబు 
అవ్విశేషంబు నిని 

ఆ 
ఆంబికేయాదుల య స్త్రి 
ఆంబికేయుండు ధర్మాత్మ 
ఆంబికేయుండు చెప్పినట్టుల 
ఆతల్లికిం దండ్రికి సంట్రీతి 
ఆత్మ రం[ధ్రము లించుకైనను 
ఆ దేవముని నీ యడుగ 
ఆప్తవృద్దుల. బెట్టు మంగనా 
ఆయాసంబున విదురుని 
ఆయాసము సైరింపని 
ఆరయ నెన్నండైనను 
ఆ రాజు నియతి గాంధారి 
ఆవహించిన నద్దేవు 
ఆ శయ్యకు ననతిదూరం 
ఆశాపాశ విమోచనోపకరణ 
ఆ సంయమీశ్వరుం డాతని 

ఇ 
ఇంక దడయనేల యింతి 
ఇందీవరచ్చాయ కెనయైన 
ఇట్టనుదినంబును ఘన 
ఇట్లు కురువృద్దుండు 
ఇట్టు చని గంగాస్నానం 
ఇట్లు చనుదెంచి 
ye 

ఇట్టు మీరు నన్ను నెంతయు 
ఇట్టు వచ్చిసకలబంధు 
ఇట్టు సద్దోష్టినడపి 
ఇట్టైరగలిచిచ్చుగవిసి 
ఇత. డేమి యన్న నేమగు 
ఇతని కియ్యమకును విను 
ఇత్తెబిం గంతరంగంబున 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


పుట 
497 
485 
559 
577 
559 


583 
565 
434 
412 
445 
507 
442 
510 
528 
458 
572 
550 
498 
500 
508 


453 
525 
511 
440 
582 
550 
567 
560 
509 
575 
472 
483 
423 


పద్యము 
ఇది యేమిసేయంగ నెత్తికొంటి 
“ 
ఉత్సాహశక్తియు నుర్వీశ 
ఎ 


ఎయింగంగవచ్చునే యెవ్వరి 
ఎల్లవారును వినుచుండం 
ఏం దపంబున కోర్తునెంతయు 
ఏ కార్యమైనను నెవ్వండేని 
ఏనికగములతో నేతెమ్ము 
ఏను గాంధారియును 
ఏను మును చెప్ప 
ఏమి (క్రొత్తగం బుట్టిన 
ఏమేనింబలుకం జూచినం 

ఒ 
ఒక్క తెబపి సంజయుడు 
ఒక్కింత దెజుపి నీవెక్కడ 
ఒక్కొకమరి డబ్బాటీ 

క 
కనకము మేలిరత్నములు 
కనకాది వస్తువుల్‌ 
కని గారవంబునం 
కని మజీ తల్లిపాదముల 
కని యిది కన్యకుదోషం 
కని యేటిలో నిడితిం 
కరిదశసహ(స్రబల 
కర్షునకు( జేయవలసిన 
కలమృదు మాగధ గానం 
కాంతార ధూళి మలినాంగుం 
కారుణ్యాత్మకదృ(క్రచార 
కావున నింక వారికయి 
కావున నెవ్వగం బొరయ 
కావున నేమియు జేయం 
కుడువ నిచ్చుతటియు( 
కురురాజునకును దేవికి 
కుశలివై యుండుదే 


పుట 


486 


449 


578 
533 
529 
425 
516 
426 
513 
444 
467 


576 
575 
530 


474 
475 
499 
520 
549 
552 
432 
469 
579 
530 
585 
564 
581 
424 
448 
493 
526 


పద్యము 
కేవలతపః (క్రియా 
కొలువిమ్ము మాపుకడ 
కోరిన విదురాదులు 
కౌరవకోటియు మీరును 
కెరవనాథ కుంతియును 
గ 
గుళ్ళు. జెణువులు. గట్టించు 
గూఢబుద్దివై నమ్మించి 
గొంతి కోడండ్రురెల్లను 
గొంతిదేవికి. గోడం[డ్రకు 
గొంతి ప్రాణంబుతోనుండ 
గొంతి మొదలైన 
గారవంబున సుకుమార 
గ్రామములు దేవతలకును 


చ 
చతుర గంధర్వులప్పురో 
చని పరిజనములు( బౌరులు 
చిత్రాంగదయు నులూపియు 
చెప్పిన బాండవు లప్పథంబున 
చేయుము విచ్చలవిడి 

జ 
జననాథ యీ ప్రియసంగ 
జనవర ధర్మజు గొలువం 
జాంబూనదచ్చాయ చందంబు 

త 
తదనంతరంబు యప్పతి 
తదనంతరమ ధర్మతనయుం 
తగ నా కురువృద్దునకు 
తపమునెడన్‌ మదీయ 
తమ్ములనడుచు నీతండు 
తలంచిన మింట నొక్కెలుంగు 
తల్లియు. దండ్రియున్‌ 
తాను నభ్యంతరగృహంబున 


570 
412 
519 
474 


562 
413 
522 


532 
439 
559 
565 
458 
532 
427 
453 


పద్యము 


తారకశోభితాంబర 
తెగనాడకున్న( బోవరని 


ద 
దివ్యమాల్యములను దివ్యాం 
దీని ధర్మనందనుండును 
దుర్జ్యూతమున( దారు 
దుష్టచిత్తుండగు దుర్యో 
దేవతల కతిభులకు. బితృ 
దేవతలకు నీవ దేవత 
దేవా జనమేజయుండు 
దేవా వైశంపాయనుండు 
ద్వాదశదినముల నారదు 
ద్యూతంబున దుర్యోధను 
దైవమానుషబలములు 
ద్రోవది( దొట్టి వధూజనం 
ద్రోవదియు సుభద్రయు 
ద్రౌపదియున్‌ సుభద్ర 
ద్రౌపదియు సుభద్రయు 
ద్రౌపదీ ప్రముఖవధూ 

ధ 
ధరణీరాజ్యము నాకును 
ధరణీశ పాండునందను 
ధరణీశ యిచ్చటి తపము 
ధర్మతనూజుండు తత్సమీ 
ధర్మతనూజుండాతని 
ధర్మపుత్రాదు లందణు 
ధర్మపుత్రుడు దీర్భదర్శి 
ధర్మమార్గంబున ధరణి 
త్రి శంతనుడు విచిత్ర 


తరా(్ట్ర్రుండు. బుర 
తరాషుం డేకతంబ 
తరాష్షు6 డనంగ వర్తిల్లె 
తరా(ష్షుండు గాంధారి 


ఆట 


తరా(షు కడకుంబోయిన 


hI) 


ల్‌ ల్‌ ల్‌ ల్‌ లతో చ 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


న 
నడపున. గోల్పుచ్చంగ 
నరపర రాజనీతులు 
నరుండనునయించె వెస 
నరు వలను సూచె నతండుం 
నాకతంబున( జేసి యా 
నాకుం బరిజ్ఞానంబును 
నా మది నొండులేదు 
నా యింటి ధనముగైకొని 
నారదుండుపశమ ఫణి 
నిత్యవిధినద్వివేకము 
నిర్మలసంవిదుపాస్యా 
నిలిచి రందు6 బాండవు 
నిపురంగం దెలిసి యతనిం 
నీకు. గన్యాత్వవికలత 
నీకు శుశ్రూష యొనరించి 
నీ కొడుకులకు మనుమల 
నీ చెప్పినది యెల్ల నిక్కంబు 
నీలోత్సలచ్చాయC బోలు 
నీ వరయంగ సుఖావ్యాప్తి 
నీవలనను భక్తి స్నేహ 
నీ వినయము భక్తియు 
నీవును దమ్ములు భక్తిభరా 
నీవు నిచ్చలును విద్యావృద్ద 
నీవు రాజవుగాక నీకేను 
నీవు శుశ్రూష చిరకాల 
నీవేమియు ననకుము సహ 
నేలను హర్మ్యంబులపై 
న్యాయంబుతోడ వివిధో 


va 


ఎ 


పటుతరంబగు ఛటచ్చట 
పదంపడి యొక్కనాం డెప్పటి 
పదపడి నృప యేను 
పదపడి భీముమాట 


పద్యము 
పనిచినం (బ్రియంబు పెంపున 
పనులయెడ మేలుగాంచిన 
పరమధీరులైన పాండు 
పరమమునీంద్ర సమర 
పరిజనములు కన్నీళ్ళులు 
పరుల గెలిచి నిర్భయముగ 
పలికెద నే సత్యము 
పాంచాలి నవమానపబిచిన 
పాండవా[గ్రజు6 డక్కురు 
పాండుపుత్రులు తల్లి 
పాపమయ్యెం గాకుండె 
పురరక్షణము దృఢంబుగ 
పొగులుచును నల్లనల్లన 
ప్రజ ముదమొందంగ 
పైగడల మనసులు విరసము 
బ 
బలము లెసగ దైవబలము 
బాలురకును దుర్భలులకు 
భరతకులోత్తమ ఫలమూల 
భరతవంశోత్తమ పౌర 
భామ విను మవశ్యభవిత 
భీమసేన నకులసహదేవు 
భీమార్జుననకులమనః 
భీష్మద్రోణ కృషద్రౌణి 
భూపవరేణ్య తపోవనంబున 
భూమిదానవిధులు భూవర 
ను 


మనమున. దోంచిన దానము 
మబచితె యాత(డు మనలం 
మజియొక్క నెవ్వగ మనము 
మటునా(డు రేపకడ 

మహి లెస్సంగ రక్షించిన 

మా తండి నిష్టవిధములం 
మా తండ్రి పరాశరసుతు 


796 
పద్యము 


మానుషమైన నమానుష 
మా పెద్దతల్లి యలజడి 
మా యయ్య కాననమునకు 
మి(తనరపతుల శాత్రవ 
మీకు సర్వకార్యంబుల 
మీ తండ్రి సురనదీసూతి 
మీయెడ చింతవాయ(గ 
మీరు మరలుండనియె 
మునిజనములు వచ్చి 
మునినాథ యీరాజు 
మునిహృదయనిలయ 
మును చేసిన యవి చాలవె 
మృదువులకు జాల మృదువు 
య 
యమునాస్నానంబునకు 


యాజకులు దార యక్కురు 
ర 


రాజ్యఫలము కామింప 
రాజ్యాధిపత్య సంపూజ్య 
రాజుగురు. డెల్లవారికి 
రాజు వృద్దుడు ధృత 

న 
వంశవృద్దులు పుత్రవర్ష 
వచ్చినం గని వారల 
వచ్చి రెండకన్ను వానకన్ను 
వనమున మాద్రీపుత్తులు 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


పుట 


543 
528 
482 
527 
569 
466 
542 
493 
584 
546 
501 
468 
464 


519 


573 


492 
417 
425 


467 


414 
522 
480 
488 


పద్యము 


వనవాస మించుకయును 
వనవాసమున నీకు మన 
వనవాసాయాసంబుల 
వల్లభుం డొక్క సద్రత 
వారల. జూడ. బోందగు 
వారి విషయంబైన మేలు 
విదురుండు దేహంబు 
విదురుని సంజయుం 
వినికి గలిగి రక్షించుచు 
విని ధృతరా(ష్ట్రుండు వారి 
విని పౌారజనసమూహము 
విను ఖాండవదహనంబున 
విను పాంచాలురు మాత్స్యులు 
విను మం[త్రభేదనమున 
విను మతని తెబుగాటే(గి 
వినుము దీర్షవైరవృత్తి 
వినుము ధర్మపుత్రు 
వినుము వసుశక్తిగాంగేయు 
విను మెల్లవారు నతని 
విషమ(ప్రదేశంబుల 
వీరలయెడ. గొడుకా 
వీరలెప్తుడు మము నీవు 
వీరి కెలనం గనక గౌర 
వీరి చందంబయై కడు 
వీరుల సప్తాంగంబులు 
వృద్ధకృపణపుత్రవిరహిత 
వెడలె వివిధవాహనా 


వేణువీణారవంబులు 


ses ఈల 


517 


పద్యము 
వ్యవహారములు శుచులైన 
వ్యాసుండు వెండియు 

శ్‌ 


శతయూపుండు నయ్యెడకుం 
శతయూపుండు నారదుతో 

శూరులు శాంతస్వాంతులు 
(శాద్ద దివసంబులందు.6 

శ్రీ సంబంధాయుర్లురు 

శ్రీ సాదనపదపద్మోపాసన 


స 
సంజయుండు తపము 
సంపదల నాపదల 
సంయమివరు.జైన శతయూప 
సంయమీం[ద్ర నాదు 
సమదవిమదదూరా 
సమరము దీజినకోలెను 
సముచితంబులు సధర్మ 
సాత్యవతేయుండు జాహ్నవీ 
సాధుచరిత్రయు శాంతయు 
సుందరాకారమున6 దమ 
సుతులు సమరమున 
సూనులు లేమిం గలిగెడు 
స్వర్గమైనను బాలింప 
స్నానాదికవిహితానుష్టాను 

హ 
హృదయముల నొండారు 
హృదయములు దలర 


409 


528 
450 
518 
544 
586 
567 
537 
557 
459 
523 
423 
414 
463 


497 


418 
494 


పద్యము 

అ 
అంత బలుండునుం బోవ 
అంతయును దివ్యదృష్టి 
అందట నూరార్చ్భి యర్జునుం 
అంబుజనాభుని కొడు కీ 
అక్కిరాతుండు సన వాని 
అభఖిలజనమును సంహృత 
అభఖిలబంధుజనంబుల 
అ ట్లగ్రజుండు చన్న నచ్చటు 
అట్టియెడ విను భోజులు 
అట్లు కృతవర్శ్మం దెగటార్భి 
అట్టు దిక్కుదప్పి యడవి 
అట్టు నిశ్చయించి యాదవ 
అట్టు రామకృష్ణులు సర్వ 
అతడు వనితలను బాలుర 
అనలములు హోమకాలంబు 
అన విని ఫల్లునుం డా వృష్టి 
అన విని యమ్మహాముని 
అన విని యొకనాండొక్కడ 
అన విని రోషచిహ్న 
అన విని శోకమోహంబులు 
అనవుడు నాత6 డిట్టులను 
అని గజాదుల నింతులను 
అని చెప్పి పురజనుల 
అని తెగంబలికి యతని 
అనిన. (బ్రద్యుమ్ను(డిది 
అనిన విని యమ్మహీపతి 
అని నిభృతిం బలుక నా 
అని పలికి దారుకుని 
అని పల్కి యభ్యంతరా 
అని పల్కి రప్పిండునందు 
అని మది. జర్భించె 
అని యడిగిన వసుదేవు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అని యడుగంగ దైవగతి 
అనియె దానికి హరి 


607 


అనిరుద్దుం (బ్రద్యుమ్ను సాంబుని 614 


అని వారి నిండ్డకును 

అని వా రొండొరువులతో 
అనుచరులలోని భూసురు 
అనుచు బెనుగల(క 
అనుచు నతని పాదంబులు 
అనుచు నరిగి తాం దలంచి 
అనుచున్‌ సంయమిశాప 
అనుటయు నట్ట కాకయని 


అను తల. పాత్మ నొందుట 


అనుదినంబును నిట్టుల 
అనునెడ6 (గ్రీడి యితండు 
అపరదినంబున నరిగె 

అపుడు రెండవ జలనిధి 


అప్పరమేశ్వరుం డయ్యందణ 


అప్పు డందట బంధుల 
అప్పుడు కాలపర్యయమున 
అప్పుడు కృష్ణుని యంతః 
అప్పుడు (బ్రహ్మ వచ్చి హరి 
అబ్బంగి6 గృతకృత్యు 
అమరగణవిరోధి 
అమృతం బజరం బవ్యయ 
అమ్మండపమ్మున కరిగిన 
అమ్మెయి నూరకుండ 
అయ్యిరు దెబ(గున 

అరిగి మగండు సచ్చిన 
అరుగుదెంచి యచట. 
అరుగుదెంచి యా (ప్రజ 


అరుణములు ఘూర్హితంబులు 


అవతరించి కంసు( డాదిగా 


అవనీభారము వాపి 


649 
668 
660 
658 
618 
665 
609 
616 
676 
597 
638 
654 
667 
628 
653 
671 
665 
627 
664 
688 
626 
645 
661 
611 
632 
623 
646 
595 
625 
685 


పద్యము 


అవనీశ విను మంత నద్దారు 


అవికృతమును రుచిరము 

అవి గనియు వినియు 

అహికులా[గ్రగణ్యుండైన 
ఆ 

ఆందోళికాది వాహన 

ఆత(డు కాలాంతరమున 

ఆ దేవదేవు( డత్యంతాదర 

ఆ నృపునివల్లభలు శవ 

ఆ బోయలు నిర్భయమతు 

ఆ 

ఆ 

ఆ 


రాజు సచ్చుట నారాయణు 


రేయింగల నెల్లవారును 
సమయంబున నర్జున 
ఇ 
ఇం(ద్రియాగోచరుండైన 
ఇచ్చటి కార్యముల్‌ నడుపు 
ఇట్టనుదినమును నెన్ని 
ఇత్తెబింగున స(త్ర్రియా 
ఇది దైవవిరోధంబని 
ఇది విధివశత్వమున 
ఇమ్మాడ్కిం బజివోయిన 
ఇమ్మెయి6 గొనిచని 
ఇమ్మెయి నరుండు సకల 
ఇవ్విధమున విశ్రుత 
ఈ 
ఈ దేశము ప్రజ ధర్మజ 
ఈ వనితల (బ్రజలను 
ఉడ్‌ 
ఉన్మార్గవర్తు లై యుండిరి 
ఊః 
ఊరార్చి యింక నుచితా 


ఊర్శలోకమునకు నూరిత 
థ్వ జ 


797 


629 
645 
589 
654 
670 
637 
671 
652 
666 
656 


648 
643 


606 


678 
624 


798 
పద్యము 


ఏ 


ఏ పెసంగ రేంగి యట్ల 
ఏమిట నిట్టులయ్యెనొకొ 
క 
కందువచోటికి6 గొని 
కనుగొని జంభారితనయు 
కనుగొని వృష్టివీరులు 
కనుగొని హరి కతి 
కవిసిన6 జూచియాంగుట 
కవ్వడి యొక్కండ కంటిరే 
కాంచి దారుకుదెస 
కాచికొని వచ్చి తగ 
కాలంబగుటయు6 గురు 
కాలమూలంబు సర్వంబు 
కాల స్రైరవహారభంజన 
కావున నప్పురంబున 
కావున వేగ మగ్నియును 
కృతవర్మం బటుదృష్టి. 
కృపనిట్ల యవతరింపుము 
కోపించి గాంధారి శాపమిచ్చి 


గ 
గతము లయిన కార్యంబులు 


4 


ఫు 
ఘనతరబాహుశక్తియును 
ఘృతములు పైంజల్లంగ 

చ 
చనిచని మనమున నిట్లను 
చని యచటనచటందన్నుం 
చనుటయు. గ్రొత్తపీరడలు 
చనుదెంచి పురువీథి(జను 
చాపదండనిహతి నోపిన 
చిలుకలు గూబల యెలు(గు 
చెప్పిన నేను నొడంబడి 


చెలులుం జుట్టులు దాపట 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


పుట 


669 
660 


675 
669 
611 
608 
610 
668 
616 
683 
595 
686 
687 
644 
663 
608 
627 
672 


649 


681 
653 


657 
672 
632 
591 
682 
596 
642 
651 


పద్యము 


చేరి తెలియ గనుగొని 

జ 
జలనిధిశయనుండు మహీ 
జాతర సేయగావలయు 

త 
తండ్రి పుత్రు6 డన్నదమ్ముండు 
తక్కటివారి నింద్రప్రస్థ 
తక్కును గల మహిషీజను 
తదనంతరంబ యద్ధామో 
తదనంతరంబ రణమృత 
తదనంతరంబ వజాండు 
తన చుట్టనున్న బంధుల 
తన మాటలు నజ్జ్ఞనవాథు 
తన రథము లేమినాండొక 
తమ్ముని. గాచునట్టి నముద 
తలంకుచు6 జని యతనిం 
తలంచి యతండు మందగతి 
తలవాంచి యేమియు. బలుక 
తెలతెలవేగునవ్లు వసు 
తొడవు చీర పూంత తాంటి 
తాలితాలి సాత్యకి కృతవర్మ 


దానంజేసి మీరు నేనును 
దాని కజ్జనములు6దాను 
దామోదరుడు హలధరు(డు 
దారుకుండత్యంత 
దారుకుడు దోడం జనుదే 
దేవా! జనమేజయధాత్రీ 
ద్వారకావాసులెల్లను 
ద్యారవతికిం గణ్యుండు 

ధ 
ధరణిభరంబు వాప 
ధరణీనాథ యతండు శాత 

న 
నడిపించి పంచవటమున 


635 
674 


650 


677 
662 
592 
631 
632 
588 
652 
590 


685 
623 


667 


పద్యము 


నారాయణు(డప్పుడు 
నిఖీలబంధుజనుల 
నియమింపుడు నగరివరకు 
నిలిపిన తెజు(గెల్ల నృపవర 
నిలుచున్న జూచి రణ 
నీలపింగళ దేహ మాభీల 
నీ వనిసేయ నీవలని 
నెవ్వగయు నచ్చెరువు 

ప 
పడనిపాటు వాటిల్లిన 
పడి యేడ్చినం గృష్టుండు 
పదవడి గీతవాద్యగతి 
సథపడి ధృతరాష్ట్రమహిషి 
పదపడి యాదవభామినీ 
పరమకొతుకంబు భవ్య 
పరివేషము లినరజనీ 
పలుకక (మొక్కి వీడుకొలుపంగ 
పీనుగు పెంటగాంబడిన 
పొడిగా జేసి యమ్మెయి 
పోయి మరున్నది పొంత 

బ 
బలమును బుద్దియు(జేవ 
బాలురు వృద్దులు జుండీ 
బోయల సంహృతికిం (బకృతి 

భ 
భారతసం([గ్రామ పారీణుండై 
భూమిసురావళీ మహిత 
భోజాంధక సంగమ 

ను 
మనుజాధిపు( డమ్మెయి 
మనుజుల మాత్రగాక 
మజథీకొంత సేపునకు 
మణబునాండ యగుట లెస్స 
మహితాయుధసం(ప్రహ 


పద్యము 


మునివరశాపసంభవ 
మునిశాపము వారల మది 
మునిశాపశక్తి మానుష 

య 
యాదవ కుటుంబముల 
యాదవవీరుల కా సమయం 
యాదవుల్‌ తమలోన 
యాదవుల్‌ సమసిన 

ర 
రోదనధ్వను లెసంగంగ 

ల 
లేచి యడలి సవ్యసాచి 

న 
వననిధి నే6టికి నేడవు 
వననిధిపురంబు ముంప 
వలసిన నెట్టి కార్యమును 
వారల. గాంచి శోకమని 


పద్యము 

అ 
అచ్చటినుండి 
అటజని య(శ్రమంబున 
అ ట్రతిదృడనిశ్చయంబుగం 
అట్టు ప్రణతుండయిన 
అనఘచరి(త్ర విన్ము 
అన విని ధర్మజుండఖీల 
అన విని ధర్మరాజసుతు. 
అన విని యాత. డిట్లనియె 
అన విని యిం[ద్రు6 
అనవు(డు ధర్మనందను 
అని గద్గదకంఠ లగుచు 
అని తన మాట కియ్యకొను 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
వాహనములు వానివాని 647 
విధి వశంబునంేసి వృష్టి 639 
విని కాలవేదియగు నవ్వన 592 
విని బలుజీవివోయి మది 618 
వినుడు యాదవభామినీ 677 
విను కూడుగూర పాకము 597 
విను డిం(ద్ర(ప్రస్థపురం 647 
వినుం డీ తప్పున దోషము 677 
విను తదనంతరంబ 604 
విను దేవకియును రోహిణి 651 
విను నీ శిష్యులు సాత్యకి 636 
విను మనుచరు లాతని 658 
వినుము ధనంజయు 634 
వినుము సు(గ్రీవమును 600 
విను మొక్కడు నొక భూరుహ 603 
విను వజ్రముఖ్య యాదవ 666 
విను సత్యభామ లోనగు 679 
మహాప్రస్థానిక పర్వము 

పద్యము . పుట 
అని తారు గృహంబు దొజంగి 695 
అని ధృతిసారంబూంది 708 
అనిన నమ్మనుజేంద్రుండు 715 
అని పలికి నిరీక్షింపక 711 
అని పలికి వైశంపాయనుండు 712 
అని పలికి సమాధానము 705 
అని పుయిలోడక పలికె 719 
అని యడిగిన వైశంపాయను 691 
అని యిట్టాడిన సర్వ 725 
అనియె నప్పుడు పరమా 722 
అనిలజా(డు నరుడు 707 
అనిలసూనుండు ధర్మ 707 

714 


అనుటయు ధర్మజుం 


పద్యము 
వృష్టిభోజాంధకులు 
వెడలుండు తీర్థయాత్రకు 
వెలువడి లీలనేగి 


శ 
శ్రీ ధర్మ కామహృదయ 


లో 


ను 
సమకట్టికొనుచు భోజ్య 
సరకులు భారవహులకు 
సర్వయాదవసంఘంబు 
సాత్యకియుం గృతవర్మయు 
సామజరథతురగముల 
సుందరులకు బాలురకును 

హ 
హరికి గానవచ్చునంత 
హరికిని రామదేవునకు 
హలధరునిం దలంచి 
్రాదుండును వ[క్రదంతుం 
హృదయకమలమధు 


పద్యము 

అన్నరేం[ద్రున కిట్లనియె 
అప్పుడు 

అప్పుడు దగ నిట్లను 
అమృతవికిరణ (క్రీడాభి 
అర్జునుం డమ్మెయి 
అలుక హరించు ధర్మముల 

ఆ 
ఆ పార్షపొత్రుని6 జూపి 
(2) 

ఆ యనుజుని నట్టు 
ఆ సమంచితసారమేయం 
ఆ సమయంబున 


ఇ 
ఇంతటి పెంపు గల్లుట 


588 


600 


647 


631 


617 


676 
664 


722 


800 

పద్యము పుట 

ఇట్టభిమన్యుపుత్రు నభి 694 

ఇట్టు ధౌమ్యాదిషిప్రుల కెల్ల 696 
ని 

ఎతిణగించి రాజ్యతం(త్రము 693 

ఎల్లవారును విన 723 
ఒ 

ఒరులకు నొందరాని 725 
క 

కావున నాకలోకపు సుఖం 719 

కాలము నే మనవచ్చును 692 

కృపుడు ధౌమ్యుండు నా నృపతిని( 701 
చ 

చనునప్పు డయ్యేడ్వురును 704 
జ 

జనకుకడకు నులూచి 700 

జనులు నుతింప(గా సుకృత 717 
త 

తదనంతరంబ 703 

పద్యము పుట 

అంగములభంగి తొల్లింటి 758 

ఆ కృతక మధురోక్తివ్యాప్త 781 

అట్ట చేయువార మమలాత్మ 738 

అట్ట పోలె నాకనరకంబుల 764 


అత? డింతటిది మహాభారతం 771 

అతని తమ్ములెల్ల యాతుధానవలి(764 

అతని నట్టుండ నిమ్ము 735 
ag 

అతని నెజటుంగకుండి విను 736 

అదె భీష్ముడు వసువులకడ 761 


అన విని యమ్మునీంద్రునకు 735 


పద్యము పుట 
తనువు దొజంగ కిట్టు 724 
తనువులు దూల నందు 700 
తోడంబుట్టువు లందణుం 713 
ద 
దక్షిణాభిముఖత6 దలకొని 703 
దానను దాన నిట్టగుట 709 
దానములం దపంబులను 723 


దానికి నీవు చిత్తమున 721 


దిక్కులు మేఘపథంబును 702 
దివ్యదేహోద్దత దీప్తి 712 
దేవా! వైశంపాయనునకు 691 
ద్రౌపదిపాటును దన 708 
న 
నాక త్తెజంగు పరమానందకరం 726 
నిలిచి బీభత్సుండు నిర్భర 702 
ప 
పడమర మొగమై పశ్చిమ 704 
పదపడి భారతాజిమృత 696 
పారాశర్యవచఃపయోనిధి 726 
స్వర్గారోహణ పర్వము 
పద్యము పుట 
అనవుడు నతనితో నాతయీ 759 
అని చెప్పి చూపి 760 


అని చెప్పి యమ్మహాయుద్దంబున 766 
అని చెప్పి యాశౌనకాది 772 


అని దుఃఖభారకృపణంబులగుచు 741 


అని దేవదూతుని6 గనుగొని 738 
అని పలికి వెండియు 775 
756 


అని పల్కి ధర్మండత్తనయుని 
అని పలుకుచు. జూపి గంధర్వ 761 


అని మజీయుం గలుగు 735 


శ్రీమదాంధ్ర మహాభారతము - అశ్వమేధ పర్వము 


పద్యము 
పూని యుపవాసవ్రతపరులై 
పొరజనంబు లాబాలవృద్ద 
ప్రణవైకభావ్యసురరక్షణ 
భ 
భవదీయాత్మజు నాత్మజుండు 
భీముని నర్జును విడిచియు 
భూదానంబులునుం 
భూవర! యమ్మెయింబోవంగ 
ను 
మీ రిటు లేమి సెప్పిన నమేయ 
న 
వారలను మదీయ 
విను ద్రుపదనందనయు 
విను నీరు రోసి నీదగు 
విను భక్తియుక్తమిదియని 
విను శేషించిన యాదవ 


పద్యము 


అని యగ్గలపుంజింత మునింగి 
అని యిట్టు సమస్తపురాణ 
అనియె నప్పుడు ధర్ము6 

అని వెండియు 

అనుటయు దేవదూతుండు 
అనుమరణంబునం దగ 
అప్పథంబున( బాండవా[గ్రజుం 
అప్పుడు 

అమలధర్మార్థకామ 


అమ్మహేంద్రు( డమ్మహానుభావునితో 


అలఘుమతులార పర్వంబుల 


776 


పద్యము 


ఆ 
ఆకాశగంగ యిదె పుణ్యా 
ఆద్యంతంబును నీయన 
ఆ సమయంబున వాసవు 

ఇ 
ఇట నేను నిన్ను బుత్తెంచుట 
ఇటు ద్రౌపదీ ద్రౌపదేయాంబికేయుల 
ఇట్టాప్పియున్న యతనిం గని 
ఇత డతిలోభోపహత 
ఇవ్విధంబున నొప్పి మీ తాత 

ఈ 
-ఈంగకాలి యంతయేనియు 
ఈ నెలవును బృందారకాధీన 

ఉ 
ఉదిత రవిచ్చవిందరుణి 

ఒ 
ఒండొరులతో నక్కురుమూర్తి 
ఒకటను మేలు సేయని 

ఓ 
ఓ ధర్మనందన యీ ధరణీ 

క్ర 
కని మది నమ్మహాత్ముండధిక 
కమలగర్భుని నియోగంబున 
కర్ట్యు( డుత్తమసిద్దింగాంచి 
కురువర యిది దేవగుహ్యం 
కృష్ణద్వైపాయన మునీం(ద్రుండు 

చ 
చూపి తదనంతరంబ 
చెప్పి యిట్టనియె నట్టు 


758 


746 
742 


733 


758 
765 
749 
762 
767 


761 
771 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

జ 
జూదమున' గయ్యమున 

త 
తగువాని రావించి ధర్మ 

ద 
దేవ! చతుర్విధభూతా 
సురపితృకార్యంబుల 
దేవా జనమేజయుండు 
దేవా వైశంపాయనుండు 
దైవవిహిత మగుట దప్పింప 
ద్రుపదవిరాటయుధామన్యులు 
ద్రుపదుండు ఏరాటుండు 
ధర్మనందనుండు చిత్తమున 
ధర్ముండును మహాముదంబున 

న 
నా యనుజులు దుఃఖార్దితులై 
నినుజూడంగనుట6 బటు 
నీ విచ్చో నునికికి నిద్దేవత 
నీ వియ్యాకాశనదీ 

ప 
పరమపదాప్తిహేతువగు 
పరమసుఖంబు జెంది 
పరిశోధితుండ వయితి 
పాండవుల కీర్తిం బ్రకటించు 
పాండురాజు వీడె బహు 
పావనదుర్దశావహశుభ 
పుణ్యంబులును బాపములు 


పుణ్యాత్ములార యీ పుణ్యేతి 


734 


731 


781 
776 
730 
769 
750 
737 
764 
741 
744 


744 
740 
746 
754 


779 
755 
754 
774 
761 
780 
748 
775 


ss ల 


పద్యము 

భ 
భవ్యజనన నీ గాత్రము 
భారత మర్జితో వినిన 
(భ్రాజితవృత్తిమై బరంగు 

ను 
మరలిన6 జూచి నారదుండు 
మరలిబోవం జూచిన నయ్యెడం 
మహితవర్తనులైన 
మానసముల నిందద్ర్రియముల 
మానితసువ్రతములకు 

ర 
రాజాసూయాశ్యమేధాధ్వరముల 
రారాజు నాక నరకోదార 

న 
వసురుద్రాదిత్య గంధర్వ 
వినుము ధర్మంనందను పుణ్య 
వనుము- పొండవకారన 
విను మొక్కటి సెప్పెద 
వివిధపాపాత్ములు వికృత 
విస్సురద్భహురత్న వితతి 
వ్యాసమునీం[ద్రసారకరుణా 

శ్ర 
శిక్షితచిత్తులార! శుభ 
శ్రీనిత్యత్వప్రమదాదాన 
శ్రీవర్హనాయురభివృద్ద్యా 

స 
సం([గ్రామమృతులైన సకల 
సిద్దియు నవ్యయ లోకసమృద్ధ 


801 


736 
747 


రీ థ్రిక-1 


[పీఠిక విషయసూచిక:- 1. అశ్వమేధపర్వము:- (1) రాజసూయం: అశ్వమేధం:- పు.01* (2) అశ్వమేధం: అవనీదానం:-పు.3 *(3) 
అంతర్యాగం: అంతర్యోగం- పు.4* (4 రెండు రాజ్యాలకు రాజధానులు. పు.5 *(5) దయా దానధర్మవీరాలు - పు.8 (6.) అశ్వమేధంలో 
అద్భుతం- పు. 10” 2ఆశ్రమవాసపర్వం:- (1) గాంధారీ ధృతరాష్టుల హస్తినాపురవాసం-పు.12 *(2) గాంధారీ ధృతష్రుల ఆశ్రమ 
వాసం- పు. 14 3.మౌసల పర్వము:- (1) మూడు మహానగరాలు- పు.17* (2) ద్వారకను ముంచిన ముప్పేట ముప్పు- పు.17 (3) 
అవతారపురుషుడి అపూర్వ ప్రస్థానం- పు.19* (4) మౌసలపర్వం మహాప్రస్థానిక పర్వానికి తొలిపలుకు- పు.20* 4నుహోప్రస్థానిక 
పర్వము:- (1) (ప్రస్థాన ప్రయత్నం- పు.22* (2) మహాప్రస్థానం - పు.23* (3) అమరేంద్రుడి ఆహ్వానం- పు.24* (4) ధర్మసంవాదం 
-పు.24* 5. స్వర్గారోహణపర్వము:- (1) మూడు రంగాలు- పు. 27(2) ఆరోహణమే కాని అవరోహణంలేదు-పు.28” (3) 
పద్యత్రయం పర్వహృదయం- పు.28*6. మహాభారతం: శాంతరసం: ధర్మవీరం:- పు.30” (1) తత్త్యజ్ఞాన స్వరూప స్వభావాలు- 
పు.30* (2) శాంతరసాస్వాద విధానం-పు.31%(3) ఆనందవర్దనుడి శాంతరస ప్రస్తారం; అభినవగుప్తుడి పరిష్కారం- పు. 33* (4) 
ఆంధ్రమహాభారత శాంతరస విమర్శ- పు.34*(5) ఆంధ్ర మహాభారతంలో అంగిరసం ధర్మవీరమే- పు.36* (6) కవిత్రయ 
మహాభారతం: వ్యాఖ్యానం- పు.38” కథాసారం -పు. 39] 


A 
అశ క మేధపర (0 
“'సమరంబు ధర్మవిజయ పరికీర్త్యంబు । గా6 జేసి భూమి నిష్కంటకముగం 
బాలించుచున్నాండు ప్రజ ప్రీతి నొందంగ, । విద్వజ్ఞనంబులు వివిధసుఖము 


లనుభవించుచుC దన్ను వినుతింప, నెగడెడు | శాంతియు సమతయు సకలజనము. 
గొనియాడు సిద్దులు మునులు సేవింతురు, | ధర్మనందను. డి ట్లుదాత్తు( డగునె! 


ల్‌ 


తే. యతని కున్నతి గావించి రనిలజుండు. | గవలు, నెంతయు నీ చేతి గాండివంబు 
లీల గల్గి మహాధర్మశాలి సత్య । నిత్యు. డమ్మహీపతి గృతకృత్యు. డయ్యె, '- శ్రీకృష్ణుడు (అశ్వ.1.145) 
1.రాజసూయం: అశ్వమేధం: 


ధర్మనందనుడి సార్వభౌమాధికార చరిత్ర వాహినికి రాజసూయం ఒక ఒడ్డు అయితే, అశ్వమేధం మరొక ఒడ్డు. 
రాజసంతో రాజలోకాన్ని జయించి వారినుండి విలువైన బహుమానాలు పొంది. వారిచేత స్వీయ సార్వభౌమత్వాన్ని ప్రతిష్టాపించు 
కొనటం ధ్యేయంగా సాగింది రాజసూయం. దానివలన శిశుపాలాదుల వైరంకూడా పెరిగింది. తరువాత మహాయుద్దానికి దారి 
తీసింది. విస్తృత ప్రాణహానికి, వీరసంహారానికి కారణమయింది. ఒక విధంగా కురుక్షేత్ర యుద్దానికి బీజావాపనం రాజసూయంలోనే 
జరిగింది. సర్వ సర్వంసహా చక్రవర్తిత్వాన్ని అందించింది రాజసూయమే. దానిని సంగ్రహించిందీ రాజసూయమే. పూర్వాధికారాన్ని 
మరల తెచ్చికొనటానికి భారతయుద్ధ విజయం ఒక్కటే ధర్మరాజుకు చాలలేదు. కురుక్షేత్రంలో కౌరవులను, వారి సహాయకులను 
చంపి హస్తినాపురానికి రాజయ్యాడే కాని సార్వభౌమ గౌరవం పొందలేదు. దానికి మరల అశ్వమేధయాగం అవసరమయింది. 
రాజసూయంలో ధర్మనందనుడితోపాటు భీష్మాది కురువీరులూ, దుర్యోధనాది కౌరవవీరులూ, బంధుమిత్రులూ, అందరూ 
విజయోత్సాహంతో పాల్గొన్నారు. అందరూ ఆయా బాధ్యతలు పంచుకొని నిర్వహించారు. కాని, అశ్వమేధయాగంనా టికి ధర్మరాజు 
ఆ బంధువర్గాన్నంతటినీ యుద్దంలో సంహరించాడు. ఆ పాపభయం అతడి అంతరంగాన్ని దహించివేస్తున్నది. బంధుమిత్ర 
పుత్ర ప్రజాహంతకుడు ప్రభువు కావటం ధర్మమా? అని కొందరు ప్రశ్నించే తరుణం ఏర్పడింది. రాజసూయంలో లేని పాపచింత 
అశ్వమేధంనాటికి ఏర్పడింది. ఆ పాపఫలం పోవటానికి అశ్వమేధయాగ మొక్కటే తరణోపాయమని వ్యాసమహర్షీ వాసుదేవుడూ 
ధర్మరాజును ఒప్పించారు. ఆ యజ్ఞాంతంలో చేసే అపభృథ స్నానం సర్వపాపనివారిణి అని నిశ్చయించారు. ధర్మజుడు దానికి 
అంగీకరించాడు. 


పీర్రిక-2 

అయితే, రాజసూయానికీ, అశ్వమేధానికీ తారతమ్యం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. రాజసూయంలో పాండవులకు 
ప్రేరక సహాయక రక్షక శక్తిగా శ్రీకృష్ణుడు త్రిముఖంగా నిలిచి యోగక్షేమం వహించాడు. భీష్ముడి నిర్దేశంతో శ్రీకృష్ణుడిని యజ్ఞపురుషుడిగా 
సమ్మానించి ధర్మరాజు ధన్యుడయ్యాడు. రాజసూయంలో వ్యాసమహర్షి వెనుక ఉండి నడిపించగా శ్రీకృష్ణుడు ముందుండి ముందుకు 
సాగించి ఫలాన్ని ధర్మరాజుకు అందించాడు. అశ్వమేధం నాటికి ఆ పరిస్థితి వ్యత్యస్తమయింది. శ్రీకృష్ణుడు భారతయుద్దానంతరం 
ఎక్కువగా నిర్లిప్త పాత్రను నిర్వహించాడు. తాను పూర్వం చేసిన వాగ్దానాలను నిలుపుకొనటానికి, భవిష్యత్తుకు పనికివచ్చే 
ధర్మవేదాంత బోధలు చేయటానికీ, శాపానుభవాలను అనుభవించవలసి వచ్చినప్పుడు జరుగుతున్న చరిత్రను మార్చే మహిమ 
తనకున్నా కర్మఫలానుభవాన్ని జీవులు అనుభవించే సంసారచక్ర భ్రమణానికి అడ్డుపడక, చివరకు తననూ తనవారినీ ఆ 
చక్రంలో భోక్తలుగా మార్చే ప్రవృత్తిని ప్రకటించాడు. అందువలన శ్రీకృష్ణుడి పాత్ర అశ్వమేధంలో నిమిత్తమాత్రంగా ఉన్నా 
నిండుగా, అండగా దండిగా ఉన్నట్లు భాసిస్తుంది. రాజసూయయాగంలో శ్రీకృష్ణుడివలె అశ్వమేధంలో సూత్రధారి పాత్ర నిర్వ 
హించింది పారాశర్యమహర్షి అవసరాన్ని తానే గుర్తించి, ధర్మరాజుకు ప్రత్యక్షమై, అడుగడుగున తానే మార్గదర్శిగా, మహర్షిగా 
నిలిచి, అడ్డంకులను తొలగించి, అవసరాలను తీర్చి, అండదండలుగా నిలిచి, గురువుగా బుత్విజుడుగా, మహర్షిగా, 
పురోహితుడుగా తగిన పాత్రను నిర్వహించి ధర్మరాజును చేయిపట్టుకొని అశ్వమేధం నిర్వహించేటట్లు చేశాడు. రాజసూయంలో 
శ్రీకృష్ణుడిని పూజించిన ధర్మరాజు అశ్వమవేధంలో వ్యాసమహర్షిని పూజించి తన సర్వసామాజ్యాన్నీ ఆయనకు దక్షిణగా 
సమర్ప్చించుకొన్నాడు. ఆ తరువాత వ్యాస, శ్రీ కృష్ణుల ఆదేశానుసారం అసంఖ్యాకంగా బంగారు నాణాలను వ్యాసమవార్తికి 
సమర్పించి భూవలయాన్ని కొనుక్కొన్నాడు. 


అశ్వమేధయాగం సంకల్పించటానికి ముందు ధర్మరాజుకు ఆ యజ్ఞం నిర్వహించి, స్వర్ణదానాలు చేయటానికి తగినంత 
ధనం లేదు. అతడు తన అశక్తతను ప్రకటించాడు. అప్పుడు అతడికి అపారస్వర్ణ ధననిధు లున్న చోటును చెప్పిందీ, అది 
ధర్మసంపదగా అతడిని ఒప్పించిందీ. ఆ నిధుల వద్దకు దారి చూపించిందీ. దానికి తగిన విధి విధానాలను తెలిపిందీ, దాని 
అధిపతి అయిన శివుడిని ఆరాధించే పద్ధతిని దగ్గర ఉండి శాస్త్రోక్తంగా నిర్వహింపచేసిందీ స్వయంగా వేదవ్యాసమునీంద్రుడే. 
పూర్వం మరుత్తుడనే ప్రభువు అశ్వమేధాది యజ్ఞాలు చేసి అపారస్వర్ణ రాసులను బ్రాహ్మణులకు దానం చేశాడు. వారు 
మోయగలిగినంత బంగారాన్ని తీసికొని వెళ్ళుతూ మిగిలిన అపారస్వర్ణరాసులను హిమాలయంలో ఒకచోట గుప్తంగా ఉంచి. 
రాబోయే కాలంలో దానిని కనుగొన్నవారికి ఆ సంపద స్వంతం బెతుందని వరమిచ్చారు. దానివలన ధర్మరాజుకు ఆ సంవద 
ధర్మసంపదగా లభించింది. దానితో మూడురెట్ల స్వర్ణ దానాలను యజ్ఞంలో చేసి మూడు యజ్ఞాలు చేసి ఫలాన్ని పొందుమని 
వ్యాసుడు ధర్మజుడికి హితవు చెప్పాడు. దీనివలన రెండు లాభాలు కలిగాయి. అశ్వమేధయాగంలో అశ్వాన్ని అడ్డగించిన 
రాజులను హింసించకుండా సౌమ్యంగా శాంతంగా వారిని వారించి, అవసరమైతే సైన్యాన్ని చంపి రాజులను చంపకుండా 
వదలి, హింసలేని విజయాన్ని, రాజులనుండి ధనాన్ని కప్పంగా స్వీకరించని స్నేహపూర్వక శాంతి విజయాన్ని సాధించాలని 
అర్జునుడికి ధర్మరాజు ప్రభోధించాడు. అశ్వరక్షణలో అర్జునుడు తన గాండీవ పరాక్రమాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించలేకపోయాడు. 
గాండీవం కొన్నిసార్లు నేలపై పడింది. బభువావానుడిచేతిలో విజయుడు ఒకసారి ప్రాణాలు కోల్పోయాడు. ఉలూపి 
సంజీవనీమణిచేత అతడిని పునరుజ్జీవితుడిని చేసింది. అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముడిని అధర్మంగా చంపినందుకు 
పసువులు కోపించి అర్జునుడు మరణించేటట్లు శపించగా, ఆ శాపపరిహారార్థం ఆ మార్గాన్ని ఆశ్రయించి, భీష్మవధవలన 
అర్జునుడికి కలిగే నరకబాధను తొలగించటమైనదని ఉలూపి వివరించింది. అశ్వమేధంలో అశ్వరక్షణంలో అర్జునుడికి శ్రీకృష్ణుడి 
రక్ష ఉన్నా ప్రత్యక్షంగా ఆయనకు సాయపడిన జాడలు లేవు. అతడు నిర్లిప్తుడుగా ఉండిపోయాడు. పై పెచ్చు అతడికి వేదాంత 
బోధ చేసి మరచిపోయిన భగవద్గీతాపరమార్తాన్ని జ్ఞాపకం చేశాడు. 


అశ్వమేధయాగానికి ధర్మరాజు పలికిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని యాగారంభానికి రెండు నెలలముందే శ్రీకృష్ణుడు 
బంధుమిత్రులతో కలిసి హస్తినాపురానికి వచ్చాడు. దాని కొక దివ్యకారణం లేకపోలేదు. పాండవులు స్వర్ణరాసులతో హస్తినాపురానికి 
తిరిగిరావటానికి ఒక నెలరోజుల పూర్వమే ఉత్తరకు మృతశిశువు జన్మించాడు. కుంతి, ద్రౌపది, సుభద్ర మొదలైనవారు మృతశిశువును 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 919 


క. ధన్యుండ నైతి నీ కీ కన్యక నీం గాంచి; యైనంగలతెఅంగు జగ 
న్మాన్య! యెటింగింపవలయు; న । నన్యమనస్ముండ వయి దయన్‌ విను మనఘా! 141 


ప్రతిపదార్థం: జగత్‌+మాన్య= లోకంచే పూబింపబడేవాడా! నీకున్‌; ఈ, కన్యకన్‌= ఈ కన్నెను; ఈన్‌+కాంచి= ఈయగలిగి; 
ధన్యుండన్‌+ఐతిని= కృతార్ణుణ్మి అయ్యాను; ఐనన్‌= అయినప్పటికి; కల, తెజంగు= ఉన్నసంగతి; ఎతిగింపవలయున్‌= 
తెలపాలి; అనఘా!= పాపరహితుడా! అనన్యమనస్కుండవు+అయి= మరొకదానిలో మనస్సు లేనివాడవై; దయన్‌= దయతో; 
వినుము. 


తాత్సర్యం: అర్జునా! నీకు ఈ కన్యకను ఇవ్వగలిగి ధన్యుడనయ్యాను. అయినా ఉన్న సంగతి చెప్పాలి. పుణ్యాత్మా! 
సావధానంగా దయతో వినుము. 


క. మా కులమునందు. దొల్లి ప్ర | భాకరు6 డను రాజవరు€ డపత్యము దనకున్‌ 
లేకున్న నుమేశ్వరునకు. । బ్రాకటముగ భక్తితో. దపం బొనరించెన్‌. 142 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; మా కులమునందు; ప్రభాకరుండు+అను; రాజ, వరుండు= రాజశ్రేష్టుడు; తనకున్‌; 
అపత్యము= సంతానం; లేకున్నన్‌= లేకపోగా; (ప్రాకటముగన్‌= ్రసిద్ధంగా; ఉమా+-ఈశ్వరునకున్‌= ఉమాదేవి భర్తఅయిన 
పరమేశ్వరుడినిగూర్చి; భక్తితోన్‌= భక్తితో; తపంబు= తపస్సు; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పూర్వం మా వంశంలో (ప్రభాకరుడు అనే రాజశ్రేష్టుడు తనకు సంతానం లేకపోవటంవలన 
పరమేశ్వరుడినిగూర్చి భక్తితో తపస్సు చేశాడు. 


వ. పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్తుం డుద్ధవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల 
యగు నని వరం బిచ్చిన; నది మొదలుగా మావంశంబునవారికల్ల నొక్కొక్కపుత్తుండ కా జన్మించుచు వచ్చిన 
నిప్పడు నాకు నిక్కన్యక పుట్టె నేను దీనిం బుత్తీకరణంబునం బెనిచితి. 143 


ప్రతిపదార్థం: పరమ+ఈశ్వరుండును= పరమశివుడును; వానికిన్‌= ఆ (ప్రభాకరునికి; (అతనిని); కరుణించి; నీకున్‌; ఒక 
పుత్రుండు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; నీ, కులంబునవారికిన్‌+ఎల్లన్‌= స్త్రీ వంశంలోనివాళ్ళందరికీ; ఇట్టు+ఆ= ఈ విధంగానే; 
సంతానంబు= సంతతి; అగున్‌= కలుగుతుంది; అని, వరంబు= అని వరం; ఇచ్చినన్‌= ఈయగా; అదిమొదలు= నాడు 
మొదలుగా; మా, వంశంబునవారికిన్‌+ఎల్లన్‌= మా వంశలోనివాళ్లకు అందరికీ; ఒక్కొక్కపుత్రుండు+అ, కా= ఒక్కొక్కకొడుకే; 
జన్మించుచున్‌= పుట్టుతూ; వచ్చినన్‌= రాగా; ఇప్పుడు; నాకున్‌= నాకు; ఈ+కన్యక; పుట్టెన్‌= జన్మించింది; నేను; దీనిన్‌= 
ఈ కన్నెను; పుత్రీకరణంబునన్‌= పుత్రికగా; పెనిచితిన్‌= పెంచాను. 


తాత్పర్యం: పరమేశ్వరుడు ఆ ప్రభాకరుడిని అనుగ్రహించి, 'నీ కొకకొడుకు పుడతాడు. నీ వంశంలోని వాళ్ళందరికీ 
ఇట్లాగే సంతానం కలుగుతుంది. (అంటే ఒక్కొక్కకొడుకుమా(త్రమే పుట్టటం) అని వరమిచ్చాడు. అది మొదలుగా 
మా వంశంలోని వాళ్ళందరికీ ఒక్కొక్కకొడుకే జన్మిస్తూ వచ్చాడు. ఇప్పుడు నా కీ కన్యక పుట్టింది. నేను ఈ 
కన్యకను వంశం నిలిపే దానినిగా పెంచాను. 


పీఠిక-3 

బ్రతికించుమని శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త శిఖలలో మాతృగర్భంలోనే మాడి 
చనిపోయిన బాలుడిని రక్షిస్తానని ఇదివరలో అతడు చేసిన ప్రతిజ్ఞను అందరూ జ్ఞాపకం చేశారు. మాట నిలుపుకొనటం అతడి 
సత్యవ్రత ధర్మమైపోయింది. మృతశిశువును తన ముందుంచి శోకించిన ఉత్తర మాతృహృదయాన్ని గమనించి ఆగ్రుడైన శ్రీకృష్ణుడు 
మృతబాలుడిని రక్షించి, పరీక్షితుడని పేరుపెట్టి, విలువైన కానుకలు చదివించి పాండవ పక్షంవారికి మహానందం కలిగించాడు. 
పాండవ వంశాంకురాన్ని రక్షించటంలో పరమదయాళువుగా వ్యవహరించిన శ్రీకృష్ణుడు యాదవులు తుంగలతో మోదుకొని 
చనిపోయే సందర్భంలో నిర్లిప్తంగా ఉన్న వైఖరికూడా దివ్యత్వాన్నే ప్రదర్శించింది. కాలం వక్రించేటప్పుడు శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా 
ఉండటం భారతయుద్దానంతరం ఆయన వర్తనంలో కానవచ్చే అంతరార్థం. 


స్థూలంగా ఈ తారతమ్యాలను గమనిస్తే రాజసూయం రాజసంగా సాగినా శ్రీకృష్ణ రక్షితమై శ్రీకరమయింది. అశ్వమేధం 
సాత్వికంగా సాగి వ్యాస దర్శకత్వంలో శాంతంగా, పాపప్రక్షాళకంగా పావనమయింది. రాజసూయంలో ధర్మరాజును మించిన 
సమ్రాట్టు మరొకడు లేడు. అశ్వమేధంలో ధర్మరాజు తప్ప మరొక సమ్రాట్టు లేడు. వాసుదేవుడు రాజసూయంనాటికి అవతార 
కార్యక్రమానికి వ్యూహాన్ని సిద్ధంచేశాడు. అశ్వమేధం నాటికి అవతారకార్యక్రమానికి చరమగీతం పాడుకొన్నాడు. ఇంత భేదం 
కొట్టవచ్చినట్లు కనబడే అశ్వమేధం పాండవుల చరిత్రకు పూర్ణఫలం! 


2.అశ్వమేధం: అవనీదానం: 


భీష్ముడికి ఉత్తరక్రియలు చేసి తిలోదకాలిచ్చి ధర్మరాజు గంగను దాటి శోకసంతప్పుడై సామ్మసిల్లాడు. భీమాదులు 
అతడికి శైత్యోపచారాలు చేసి సాక్కు తీర్చారు. ధృతరాష్ట్రుడు అతడిని అనునయించాడు. నారదాది మహర్షులు ప్రబోధించిన 
వాక్యాలను శ్రీకృష్ణుడు జ్ఞాపకం చేశాడు. అందరి మాటలు వినినా అతడికి అంతశ్ళాంతి కలుగలేదు. వ్యాసమహర్షి నుద్దేశించి 
ఇట్లా అడిగాడు. “మహర్షీ! ఇకమీద నేను తపోవనానికి పోవటానికి అనుజ్ఞ ఇవ్వండి. లేదా పితామహ కర్ణులను చంపించిన 
క్రూరకర్ముడను. నాకు శాంతి ఎట్టా కలుగుతుంది? ఆ మహాపాపం పోయే కర్మానుష్థానం బోధించండి” అని ప్రార్థించాడు. 
వ్యాసుడు ధర్మరాజు చిత్తవృత్తికి విసిగి చివరకు ఇట్లా అన్నాడు. 


సః 'నిష్టించి యిబ్బంగి నీ కేము చెప్పిన । వాక్యంబు లెల్లను వజిద( గలసి 
పోయెనే? నీదగు బుద్ది యింతొప్పదో? । కాక మర్త్యు(డు గాడు కర్త యీశ్వ 
రుని నియోగమున మేలును గీడు నొనరించు6 | గాన నీ మది బాపకర్మశంక 
గలిగె నేనియును యాగముల దానంబుల । నది వాపికొనరాదె? యశ్వమేధ 
తే. మధిక దక్షిణాన్వితముగ ననఘ! చేయు; | మంతతో భవదీయ చిత్తానుతాప 
మంతయును బాయు; రఘురామునట్లు పూరు । భరతులును బోలె దానతత్సరు(డ వగుము.'(అశ్వ.1.12) 


చ. “అన విని యమ్మునీశ్వరున కా నృపు డిట్లను 'నశ్వమేధయా 
గనిరతి భూమిపాలు గతకల్మషు6 జేయ(గం జాలు నాగము 
న్పును వెడ వింటి; సజ్జన మనోజ్ఞ వచో మహనీయ! నీవు చె 
ప్పిన పలుకూంది యా క్రతువు ప్రీతి నొనర్చెద నెల్ల భంగులన్‌.' (అశ్వ.1.13) 


యజ్ఞాలలో భూరిదక్షిణ లిచ్చే యజ్ఞం అశ్వమేధం. స్వర్ణదానంవలన సర్వపాపాలు నశిస్తాయని ధర్మరాజు విన్నాడు. 
భూరిదక్షిణ లిచ్చే మార్గం లేదని ధర్మజుడు చింతించాడు. వ్యాసుడు మరుత్తుడికథ చెప్పి, అతడు చేసిన స్వర్ణదానాల నిధిని 
గురించి చెప్పి, దక్షిణలకు కావలసిన ధనాన్ని అనాయానంగా అందించాడు. ధర్మజు డంగీకరించాడు. చివరకు మొత్తం 
రాజ్యాన్నే వేదవ్యాసుడికి దక్షిణగా ఇచ్చి ధర్మరాజు తపోవనానికి వెళ్ళుతానని వ్యాసుడిని ప్రార్థించాడు. అశ్వమేధయాగ ప్రయోగమే 


ఫీర్రిక్ర-డ్న 


వనగమనానికి ఉపాయంగా మార్చుకొన్న ధర్మరాజు చాతుర్యం ప్రశంసనీయం. దానినుండి తప్పించి మరల ధర్మరాజును 
రాజ్యస్వీకారానికి అంగీకరింపజేయటం వ్యాసమహర్షికి ఒక ప్రత్యేక ప్రయత్నమే కావలసి వచ్చింది. “ఇలకు వెలగా బంగారాన్ని 
ఇమ్మని వ్యాసుడు అడిగాడు. దానికి ధర్మరాజు ఇట్లా సమాధానం చెప్పాడు. 


ఆ. “అశ్వమేధమునకు నార్యులు దక్షిణ । ధరణి యండ్రు గాన నరునిచేత 
విజితమైన ధరణి ప్రజనిత ప్రీతిమై | బుత్విగర్చనముగ నిచ్చినా(డ. 
చ. “వనమున కేగి యందు సుఖవాసత నుండ6ంగలా6ండ6 గాక యే 
ననఘవిచార! బ్రహ్మధన మక్కట! కొందునె?' యన్నం బ్రీతిమై 
ననుజులు యాజ్ఞ సేనియును 'నట్టిద యా పని; యొండు చెప్పకుం” 
డనుటయు, హర్ష బాష్పపులకాంకురముల్‌ ధరియించి రందజున్‌.” (అశ్వ.4.190.192) 


అశ్వమేధం ధర్మజుడి ధర్మనియతితో అప్రతిమానంగా నిలిచింది. అమరుల ప్రశంసల నందుకొన్నది. చివరకు వేద వ్యాసుడు కూడా 
ధర్మజుడిని ప్రశంసించాడు. అంతటితో ఆగక భూమిని వెలపెట్టి కొనుమని బ్రాహ్మణుల కోర్కెగా కోరాడు. శ్రీకృష్ణుడు ఆ 
ప్రతిపాదనను సమర్ధించాడు. ధర్మరాజు తన తమ్ములతో సంప్రతించి ఒప్పుకొన్నాడు. కోటి కోటుల మాడలు కుప్పపోని “ధరణికి 
వెలి అని చెప్పి వ్యాసుడి నుండి భూమిని కొన్నాడు. వ్యాసు డా మాడలను బుత్విజులకు పంచిపెట్టాడు. ధర్మరాజు కృతార్జు 
డయ్యాడు. 
తే. “సకల బాంధవ భూపతి సంయుతముగ । నా నరేశ్వరు6 డవభృథ స్నానపూత 

గాత్రుండై చిత్తగత సర్వకల్మషముల(। బాసి నిర్ణిత స్వర్గత్వభాసి యయ్యె.' (అశ్వ.4.204) 

శాంతిపర్వంలో ఆరంభమైన ధర్మజుడి అశాంతి అశ్వమేధపర్వంలో అపభృథస్నానంతో అంతమయింది. 
శాంతచిత్తుడైన ధర్మజుడు స్వర్గారోహణానికి అధికారి అయ్యాడని పై పద్యం ధ్వనింపజేస్తున్నది. 


3.అంతర్యాగం: అంతర్యోగం: 


అశ్వమేధపర్వంలో ధర్మరాజార్షున పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. భవిష్యత్కథలో ఆ పాత్రలు నిర్వహించబోయే 
కార్యాలకు భావికథార్థ సూచకాలుగా ఈ పర్వంలో గోచరిస్తాయి. వారికి యాగపరమైన శిక్షణ వేదవ్యాస మునీంద్రు డిస్తే 
యోగపరమైన సాధనను శ్రీకృష్ణుడు అందించాడు. యాగం కర్మయోగానికీ, యోగం జ్ఞానయోగానికీ, సంబంధించినవి. అందువలన 
ఈ పర్వంలో ఒక కర్మయోగి, మరొక జ్ఞానయోగి గురుస్థానాలలో నిలుస్తారు. వారే వ్యాసమహర్షి శ్రీకృష్ణుడు. వారిరువురి 
ప్రబోధాలతో జీవితాలను మలచుకొన్నవారు ధర్మరాజు. అర్జునుడు. ఒకరు బహిర్యాగ ప్రక్రియను బోధిస్తే, మరొకరు అంతర్యాగ 
ప్రబోధాన్ని చేశారు. వ్యాసమహర్షి అశ్వమేధయాగ ప్రక్రియకు అనుగుణంగా మరుత్తుడి చరిత్రను వివరించాడు. కాని, ఆ కథ 
విని ధర్మరాజు “బంధువిషయ శోకంబునం గ్రమ్మజం దెలివినొందియు నొందక ధూమంబు పొదివిన యనలంబునుం బోలె” 
(అశ్వ.1.108) ఉండిపోయాడు. అతడి మానసిక స్థితిని గమనించి శ్రీకృష్ణుడు అధ్యాత్మిక విషయ ప్రబోధాన్ని ప్రారంభించాడు. 
అది అంతర్యాగ విధానం. “ధర్మరాజా! దుఃఖం మృత్యువును, ధైర్యం బ్రహ్మత్వాన్నీ చేరుస్తాయి. నీవు కర్మానుష్టానాన్ని నిర్మలంగా 
నడపలేకపోతున్నావు. దానికి కారణం దుఃఖాన్ని నిర్మూలించగల బుద్దిశక్తి నీకు అలవడకపోవటమే. అంతశృ్ళత్రువు లను 
గుర్తించకపోవటం వలననే నీ కీ అవస్థ ఏర్పడింది. ఎన్ని బోధనలు చేసినా నీకు మనశ్శాంతి లభించటంలేదు. మానవులకు 
రెండు రకాలుగా వ్యాధులు వస్తాయి. మొదటిది శారీరకవ్యాధి. ఇది వాతపిత్తాదుల ప్రకోపంవలన కలుగుతుంది. దానివలన 
శరీర వికారాలు గోచరిస్తాయి. రెండవది మానసిక వ్యాధి. అది సత్వ్వరజస్తమోగుణాల విషమస్థితులవలన కలుగుతుంది. ఇవి 
అన్యోన్య ప్రభావంతో ఏర్పడుతుంటాయి. అట్లాగే సూక్ష్మ కర్మానుష్టానం కూడా నీవు తెలిసికొనాలి. నీవు కౌరవులవలన పొందిన 


పీర్రిక-5 
బాధలు అవమానాలు, అరణ్యాజ్ఞాతవాసాలలో పొందిన కష్టనిష్టురాలు, భీష్మాదులతో చేసిన యుద్దాలు, వాటివలన ఏర్పడిన 
లాభనష్టాలు - ఇవన్నీ సత్యాలు కావు; మిథ్యలు, నిజంగా మీరు చేసిన యుద్ధం ఏదంటే వినుము. 
చ. “అమ్మెయి బంధుమిత్రుల సహాయతకల్మి ప్రయోజనంబు లే; 
దమ్మహనీయ యుద్ధమున కాత్మయ తోడు, మనంబు శత్రుం; డీ 
వెమ్మెయినైన శాంతి ఘటియింపుము; లోపగం దీర్చు; మెందు శాం 
తమ్ము చుమీ మనోజయము; దాన వెలుంగుము శాంతబుద్ద్ధివై.' 


తే, “అంతరం బగు నిక్కయ్య మధిప! గెలువ । కిట్ల యేగతి. బోయెదో యెజుంగ; దీని 
నీవ కనుగొని సద్బుద్ధి నిశ్చయ ప్ర । వీణు(డవు గమ్ము; మాటలు వేయు నేల? (అశ్వ.1.119,120) 


కురుక్షేత్ర యుద్ధం ఆత్మకూ మనస్సుకూ జరిగే అంతర్యుద్ధమని తెలిసి, బాహిరమైన యుద్ధం మిథ్యగా భావించటం 
అధ్యాత్మికం. అదే అంతర్యాగం. దానిని ధర్మరాజు అలవరచుకొనకపోతే మనశ్శాంతి ఏర్పడదని, అతడు శాంతుడు కాలేడని 
శ్రీకృష్ణుడు తెలియచెప్పాడు. “మమ” (అహంకారం) అనే రెండక్షరాలు మృత్యువుకూ, “న మమి (అహంకారత్యాగం) అనే 
మూడక్షరాలు బ్రహ్మపదానికీ సంకేతా లని తెలియాలి. తత్త్వం - నాశనం లేనిది, శరీరం లేనిది. పుట్టిన ప్రాణులు గతిస్తాయి. ఈ 
తత్త్వం తెలిస్తే తాత్వికంగా హింస లేదు. విశాలమైన భూమిని పాలిస్తూ దానిమీద మమకారం లేకుండా ఉంటే పాపం పట్టి 
పీడించదు. అంతశృత్రువులలో కాముడు బలిష్థుడు. అతడిని జయించగలిగితే - అంటే కామాన్ని జయిస్తే - శాంతి లభిస్తుంది. 
'కామగీత' లు ప్రసిద్ధం. మోక్షాన్ని కోరేవాడికి కూడా కామం ఉంటుంది. కాబట్టి కోరికలు మనస్సులో చొరబడనీకుండ, అ 
లోలుపత్వంతో, ఫలాభిసంధి లేకుండా అశ్వమేధయాగం చేయుము. చచ్చిన బంధువులు ఎట్లాగూ తిరిగిరారు. వారిని గురించి 
విచారం మాని క్రతువులు చేయుము” - అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఈ బోధలు వినిన ధర్మజుడు ఆ తత్వాన్ని మననం 
చేసికొన్నాడు. మునులందరికీ నమస్కరించాడు. 


క. “మీ కారుణ్యంబున నా । శోకం బంతయును బాసె, సుమనస్కత సు 
శ్లోకాత్ములార! కలిగెన్‌ | నాకున్‌; విచ్చేయు. డింక; నను మజవకుండీ! (అశ్వ.1.138) 


అని శోకంలేని శాంతచిత్తాన్ని ధర్మరాజు ప్రకటించాడు. పారాశర్యుడు చేయించిన బహిర్యాగం పాప నివారణకు 
తోడ్చడితే, శ్రీకృష్ణుడు బోధించిన అంతర్యాగం ధర్మజుడి శోకాన్ని మాని మనశ్శాంతిని కలిగించింది. 


4.రెండు రాజ్యాలకు రాజధానులు: 

అశ్వమేధపర్వంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం - అనే రెండు నగరాలకు ప్రస్తావన ఏర్పడింది. ఇది సభాపర్వ కథను 
స్మరింపజేసినా, దానికి దీనికి తారతమ్యం గమ్యమానం. ధర్మరాజు ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్న కాలంలో కృష్ణార్ణును 
లిద్దరూ ఇంద్రప్రస్థపురంలో కొంతకాలం నివసించి స్వేచ్చా విహారాలు నిర్వహించారు. ఆనాటి మయసభనుకూడా దర్శించారు. 
వారి విహారాలు విలాసయాత్రలుగా కాక విజ్ఞానయాత్రలుగా మారాయి. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇట్టా అడిగాడు. 


“అనికి( దొడంగు నప్పుడు మదాత్మ గలంగిన. గొన్ని తత్వ బో 
ధన మహనీయ వాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి; తే 
మనమున వాని యర్థములు మాధవ! నిల్చ్బంగ జాలనైతి; న 
వ్వినుత వచస్సుధారసము వీనులవిం దొకమాటు నింపవే!” (అశ్వ.1.155) 


పీర్రిక-గ్ర 


నరుడికి భగవద్గీత మరపున పడింది. అతడు దాని సారాన్ని అమృతరసంగా మరలా క్రోలాలని కోరుకొన్నాడు. ఆనాడు 
విషాదయోగ నివారణార్ధం, యుద్ధక్రియా ప్రారంభార్థం ప్రబోధం. ఈనాడు వివేక ప్రకాశార్థం. ఆత్మజ్ఞాన ప్రబోధనార్థం పునః 
ప్రబోధం. శ్రోతయొక్క మానసిక స్థితిలో భేదం ఉన్నది. ఆనాడు అర్జునుడు బుద్ధియందు తత్త్వహీనుడు, శ్రద్దారహితుడు. 
అందువలన అతడికి బోధపడలేదు. ధారణ నిల్వలేదు. అందుకే శ్రీకృష్ణుడు ఇట్లా ఎత్తిపొడిచాడు. 


తే, “బహ్మపదవేదనమునకు. “బరమ హేతు । భూతములు నాంటి వాక్యముల్‌ బుద్ది దన్మ 
హారములు నిల్ప వైతి; శక్యంబె యింక । నవ్వచనములు సెప్పంగ నలఘుశౌర్య!' (అశ్వ.1.157) 


బ్రహ్మపదాన్ని తెలిపే పరమహేతువులైన భగవద్గీతా వాక్యాలను యథాతథంగా పునరుక్తం చేయటం సాధ్యపడదని 
శ్రీకృష్ణుడు తెలిపి, పద్దతిని మార్చి ఆ పరమార్ధాన్ని ప్రతిపాదించాడు. అప్పుడు పాటించింది ప్రత్యక్షబోధ, అది ప్రధానం ప్రవచన 
రూపంగా సాగింది. ఇప్పుడు ఇతిహాసరూపంగా మారింది. ధారణకు, మనవానికీ ఈ పద్ధతి మేలని శ్రీకృష్ణుడు భావించాడు. 
శ్రీకృష్ణుడు తనవద్దకు వచ్చిన ఒక విప్రోత్తముడిని తత్త్వజ్ఞానం బోధించుమని కోరాడట! అతడు కాశ్యపు డనే విప్రుడికి సన్న్యస్తుడైన 
ఒక సిద్ధుడు శిష్యవాత్సల్యంతో బోధించిన పరతత్త్వ ప్రతిపాదక వాక్యాలను వినిపించాడట! అందులోని ముఖ్యాంశా లివి. 


1.బహ్మవిద్యారహస్యం: శరీరమే ధర్మసాధనం. ధర్మం పరిజ్ఞానాన్ని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు శరీరాన్ని అన్నివిధాలా 
కాపాడుకొనాలి. క్రమశిక్షణ పాటించాలి. వాతపిత్త శ్లేష్మాల విజృంభణాన్ని నియమించాలి. బ్రహ్మ - ప్రధానమనే తత్త్వాన్ని మొదట 
సృష్టించాడు. దానిని క్షరమంటారు. దానికి పరమైన తత్త్వాన్ని అక్షరం, అమృతం అని పిలుస్తారు. ఈ రెంటినుండి భూతాలన్నీ 
పుట్టాయి. జీవుడు మోహావరణాన్ని త్రోసిపుచ్చి మోక్షాన్ని పొందుతాడు. పాలకడవను పశువుల నడుమ పెట్టినవాడు దానిని ఎట్టా 
ఏమరకుండా ఉంటాడో, అట్లాగే మనస్సును ఏమరకుండా ఆత్మను అన్వేషించాలి. ఇంద్రియాలకు అనాదితత్త్వ్వం అందదు. 
ఎల్లఎడలా శిరస్సులునూ, కన్నులునూ, పాదములునూ, హస్తములునూ కల ఆ ఉజ్జ్వ్వలతత్వాన్ని యోగవంతుడు మాత్రమే 


చూడగలడు. “సర్వతః పాణిపాదం తత్‌ సర్వతోక్షి శిరోముఖమ్‌” । గీత. 


2.బ్రాహ్మణగీత: (బ్రహ్మవిద్యా ప్రబోధం) జ్ఞాని అయిన ఒక బ్రాహ్మణుడిని అతడి భార్య అధ్యాత్మవిద్యను బోధించుమని 
అడుగగా ఆ బ్రాహ్మణుడు ఆమెకు బ్రహ్మవిద్యా ప్రబోధకాలైన అనేకాంశాలు బోధించాడు. వాటి సారాంశం ఇది. కర్మలు 
సమస్త సిద్ధులను కలిగిస్తాయి. బ్రహ్మాదులు అక్షరోపాస్తిని దీనివలన చేస్తారు. అక్షరం అమలిన బుద్ధికి మాత్రమే తప్ప శబ్దాదులకు 
అందదు. పంచవాయువులు, మనస్సు, బుద్ధి - ఈ ఏడూ వైశ్వానరుడికి జిహ్వలు, వైశ్వానరుడు అంటే ఆత్మ (“అహం వైశ్వానరో 
భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః'-గీత) ఘ్రాత, భోక్త మొదలైన ఏడుగురు బుత్విజులు ఘేయం, భక్ష్యం మొదలైన సప్తసమిధలను 
వైశ్వానరుడియందు హోమం చేస్తారు. ఇది సప్తహోతృ విధానం. దీనినే అంతర్యాగ మంటారు. అంటే జ్ఞానేంద్రియాలను 
అంతర్ముఖంగా మలచుకొనటమే. 


అంతేకాక జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను పదింటినీ వైశ్వానరుడిలో హోమం చేయటం దశహోతృవిధానం అంటారు. 
ఇదీ అంతర్యాగంలో భాగమే. జీవాత్ముడు అనే కర్త విషయమూర్తులనే హవిస్సులను అనుభవించకుడా, ఉదాసీనత్వం అనే 
స్రుక్కునం దుంచి ఆత్మ అనే అగ్నిలో వేలిస్తే, అది ప్రజ్వలితమై అవిద్య అనే ధూమాన్ని హరిస్తుంది. అదియే మోక్షప్రకారం. 
అంటే విషయానుభూతిని విడచుటయే మోక్షహేతువు. యోగి స్వభావం తామరాకుపై నీటిబిందువు వలె ఉంటుంది. 


3.అధ్వర్యు యతి సంవాదం:- అధ్వర్యుడు యజ్ఞపశువును ప్రోక్షించి విశసనానికై సిద్ధం చేస్తుండగా ఒక యతి అది 
హింస కాదా? అని ప్రశ్నించాడు. యజ్ఞంలో పశువిశసనం పాపం కాదనీ, దానివలన పశువు పుణ్యలోకం చెందుతుం దనీ, 
యజమానునికి శ్రుతివిహితమైన పుణ్యం వస్తుందనీ అధ్వర్యుడు చెప్పాడు. కాని, హింసపాపమని యజ్ఞమే చెవ్పుతుందనీ 
యజ్ఞాలలో కెల్ల తపోయజ్ఞమే ఉత్తమమని యతి నిశ్చయించాడు. 


పీఠిక-7 
4.అంబరీషగీతలు:- అంబరీషుడు బాహ్యశత్రువులను జయించి తృష్ణ మొదలైన అంతశ్శత్రువులను జయించలేక 
విచారపడ్డాడు. ఒకప్పుడు జనకమహారాజు సభకు యముడు విప్రరూపంలో వచ్చి ఒక ఆకృత్యం చేశాడు. జనకుడు అతడిని 
తన రాజ్యపు సరిహద్దులు దాటి వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. ఆ బ్రాహ్మణుడు “రాజా!” నీ రాజ్యపు ఎల్ల లేమిటో చెప్పితే వాటిని 
విడిచి పోతాను అన్నాడు. వేదాంతి అయిన జనకమహారాజు ఆ ప్రశ్నలోని అధ్యాత్మికార్థాన్ని భావించి మూర్చపోయాడు. ఇది 
నాది అనే మమత్వబుద్ది లేని జనకుడు తన తప్పు తెలిసికొన్నాడు. యముడు అతడిని ప్రశంసించాడు. 


ఈ సంవాదాలన్నీ చెప్పి బ్రాహ్మణుడు తన భార్యతో నిర్గుణతత్తాన్ని తెలిసికొనటానికి అహంకార విసర్జన మొక్కటే 
మార్గమని బోధించాడని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అప్పుడు అర్జునుడు “పరమవేద్యమైన బ్రహ్మమును గూర్చి 
తెలుపుమని శ్రీకృష్ణుడిని అడిగాడు. ఆయన గురుశిష్యసంవాదాన్ని చెప్పాడు. 


5.గురుశిష్య సంవాదం:- ఒకప్పుడు మునులు “ఏది హితము? దానిని పొందే మంచిమార్గమేది?” అని ప్రశ్నించగా 
బ్రహ్మదేవు డిట్లా చెప్పాడు 'సత్త్వ్వమువలననే భూతములు పుట్టుతాయి. అందులోనే వసిస్తాయి. అందులోనే లయిస్తాయి. 
శ్రుతి, తపస్సు అనేవి సత్వానికి మారుపేర్లు. మునులు యోగనిష్టతో కామక్రోధాలను జయించి సత్వాన్ని సేవిస్తారు. సత్త్వమే 
హితం. దానిని చేరటానికి ధర్మమే ఉత్తమ మార్గం. 


తాబేలు తన అవయవాలను లోవలికి ముడుచుకొన్నట్సు విద్వాంనుడం తన ఇంద్రియాలను తనలోనికి 
మరల్చికొంటాడు. భూతపంచకం అనే సముద్రానికి కాముడు, క్రోధుడు అనేవారు ప్రభువులు. వారిని జయించి విద్వాంసుడు 
ఆ సముద్రాన్ని దాటగలుగుతాడు. ధర్మానికి అహింస, మనుష్యులకు కర్మము. వాక్కుకు సత్యం. బుద్దికి వ్యవసాయం. 
జ్ఞానానికి సన్న్యాసం లక్షణాలు. 

సముద్రంలో తరంగాలవలె అవ్యక్తంలో చరాచరభూతాలన్నీ పుట్టుతాయి. లయిస్తాయి. అవ్యక్తం అవ్యయుడైన 
పురుషుడిని ఆశ్రయిస్తుంది. దీనిని తెలిసికొని మహాయోగులు మోహబంధంనుండి విముక్తి పొందుతారు. దీనికి తగిన సాధనం 
తపస్సు. మమత్వంతో అహంకృతితో కూడిన తపస్సువలస సాధకుడు ప్రజాపతి సమీప పదాన్ని పొందుతాడు. మమతాహంకార 
విముక్త్షమైన తవస్సుచేత యోగి అవ్యయస్థానాన్ని పొందుతాడు. నత్త్వనహాయంతో రజన్తమోగుణాలను జయించి 
ఈశ్వరసాక్షాత్కారాన్ని పొంది సత్తాన్ని కూడా విడిచిపెట్టాలి. 


క, “జ్ఞాన పరినిష్టితాత్మకు । లైన విముక్తి పద నిర్ణయజ్ఞులచే స 
మ్మానిత యగు గతి యిది క । ర్మానుగతి విరక్త జన సమంచితము సుండీ!” 
క. “కోరికలకు. జొరక యసం । గారూఢత గలిగి యెల్లయందును సమతం 
గూరిన చిత్తంబులు గల । సారాత్మకు లీ పథమున( జనుటకు శక్తుల్‌.” (అశ్వ.2.213,215) 


అని బ్రహ్మదేవుడు మునులకు చెప్పినట్లు గురువు శిష్యుడికి చెప్పాడని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. 
చివరకు అర్జునుడు ఆ గురుశిష్యు లెవ రని శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు అసలు రహస్యం బయటపెట్టాడు. 


క. “అనఘ! విను మే గురుండ; నా । మనంబు శిష్యుండు, విమలమానస! నీపై. 
బనుపడు ప్రీతిం జెప్పితి | ననితర సులభాతిగుహ్య మగు నిప్పదమున్‌.” 
క... “విమలము నచలము నగు చి | త్తము నా దెస నేకభక్తితత్పరముగ జే 
యము; నిత్యము నీ యధ్యా | త్మము ననుసంధింపు; పాసెదవు దురితములన్‌.” 
క... 'సమరమునప్పుడు నీ కీ । యమృత పదప్రాప్తి హేతు వగు సమ్యగ్బో 


ధము వివరించితి; నచలత । రమింపు మిం దెవుడు శమధురాధుర్యు(డవై.' (అశ్వ.2.222-224) 


పీర్రిక-8 


ఇందులో గురువు ఆత్మ, శిష్యుడు హృదయం, సాధకుడు ఈ రహస్యాన్ని మననం చేసికొంటే - ఈ ప్రబోధం 
బహిరంగంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినా సాధకులకు ఇది అంతర్యోగంగానూ, అంతర్యాగంగానూ ఉపాసించతగిందని 
స్పష్టమౌతున్నది. 
అధ్యాత్మికంగా దీనిని అనుసంధించు మని శ్రీకృష్ణుడు నిర్దేశించటంలో గల తాత్పర్యం కూడా ఇదే. భగవద్గీత ఎంత అధ్యాత్మికమైనా 
అర్జునుడికి యుద్లోత్సాహాన్ని కలిగించి బహిః ప్రేరణగా నిలిచింది. అశ్వమేధ పర్వంలో బోధించిన ఈ భాగం గీతా తాత్సర్యమే. 
అందువలన దీనిని కొందరు “అనుగీతాపర్వ'మని పిలుస్తారు. ఈ అనుగీత అర్షునుడిలో అధ్యాత్మికంగా అంతఃపరిణామాన్ని 
కలిగించటానికి ఉద్దేశించబడింది. ధర్మానికి అహింస లక్షణం. అర్జునుడు సవనాశ్వరక్షణలో యుద్ధభూమిలో అహింసనే చాటాడు. 
ఆచరణలో పాటించాడు. అంతేకాదు మౌసలపర్వంలో వసుదేవ, శ్రీకృష్ణ, బలరామాదులకేకాక, యాదవవీరుల కందరికీ స్వయంగా 
అపరక్రియలు జరిపించి, ద్వారక సముద్రంలో మునిగినప్పుడు ద్వారకావాసుల నందరినీ ఆ విపత్తునుండి రక్షించి, వారికి 
ఉచిత విధులు నిర్వహించి, సౌకర్యాలు కల్పించి శ్రీకృష్ణ సేవాతత్పరుడై భాసించిన అర్జునుడు ఈ అనుగీతను విని అంతః 
పరిణామానికి గురి అయినవాడే. 


తే. 'కాలమూలంబు సర్వంబు. గాన దీని | కొండుతలంపులు దక్కి మీ రుత్తమంపు 
గతికి. జనుండు నిశ్చింత వికారతనులు । విడిచి యార్యజనంబులు వినుతి సేయ. (మౌస.1,222) 
అని వేదవ్యాసుడు మితబోధ చేసినపుడు శోకమోహాలు లేని హృదయంతో మహాప్రస్థానానికి మనసులో సిద్ధమైన 
స్థిరచిత్తుడు శ్రీకృష్ణుడి శిష్యుడైన అర్జునుడే. మహాప్రస్థానిక పర్వంలో ప్రస్థానానికి సంకల్పించింది ధర్మరాజు, దానికి దోహదం 
చేసింది కూడా అర్జునుడే. 


క. “కాలమునే మనవచ్చును? । కాలము కాలంబ పోలు. గా; కొంటికి నీ 
లీలలు గలవే? లెస్సగ । నాలోకించి తిది హితము నభిమతము నగున్‌.” (మౌస.1,6.) 


అన్నమాటే అన్నకు కొండంత అండగా నిలిచింది. భీమాదులకు వెలుగుబాటగా తోచింది. మహాప్రస్థాన యాత్రకు 
మార్గదర్శక మయింది. ఇంతటి అధ్యాత్మికసమున్నత మానసికసంస్కారం శ్రీకృష్ణ ప్రబోధంవలననే కలిగింది. 

మరొక విశేషం: హస్తినాపురంలో ధర్మరాజు పాలిస్తూ ఉండగా కృష్ణార్ణనులు ఇంద్రప్రస్థపురంలో విహరించటంలో 
భావికథార్గ ధ్వనికూడా ఉన్నది. పాండవుల తరువాత హస్తినాపురంలో పరీక్షిత్తు ప్రభువు. ఇంద్రప్రస్థవురంలో శ్రీకృష్ణుడి మనుమడు 
వజుడు ప్రభువు. వారిద్దరి నడుమ కృష్ణార్ణునులకు వలెనే స్నేహపూర్వక బంధుత్వాన్ని ధర్మజుడు నెలకొల్పాడు. వస్తుధ్వనిగా ఈ 
కావ్యార్థం పరమరమణీయం. 
5.దయా, దాన, ధర్మవీరాలు: 

అశ్వమేధపర్వంలో ధర్మరాజుయొక్క దయావీరానికి అర్జునుడి యుద్ధవీరం అండగా నిలిచి పోషించింది. సవనాశ్వాన్ని 
అనుసరిస్తూ అర్జునుడు ధర్మరాజు తనతో పలికిన పలుకులనే ఎదురుపడిన ప్రతిరాజుకూ తెలియజేస్తూ దయాభావాన్ని ప్రదర్శించాడు. 
చః “కవిసినవానితో మజియు. గవ్వడి యిట్టు లనున్‌ దయా ధురా 

ప్రవణు6 డజాతశత్రు(డు తురంగమరక్షకు నంపునప్టు భూ 

పవితతి యెల్లనుం దెగియె భారతయుద్దమునందు బాలురం 

దివిరి వధింప6 గాదు కృపం దిన్నందనం బెసంగం జరింపుమా!' 


చ. “అవినయవృత్తి నశ్వమున కడ్డము వచ్చిర యేని నీవు బాం 
ధవము దలిర్బం బల్కి యని6 దప్పంగ6 బ్రోవుము గిన్క మాను.” (మౌస.4,6.7) 


పీఠిక-9 
అన్న ధర్మరాజు మాటలు అతడి దయామయ భావస్పందనలు. అహింసాప్రధానమైన ధర్మయజ్ఞం నాయకుడి హృదయశాలలో 
ప్రారంభమై ఉండటంవలన ఆ పుణ్యవాసనలు విరివిగా వ్యాపించాయి. వాటిని గంధవహుడివలె ఇంద్రతనూజుడు దిగంతాలకు 
ప్రసరింపజేశాడు. 
సవనాశ్యాన్ని అడ్డగించి, పరాక్రమవంతులై త్రిగర్త సేనాధినాథులు తనను ఎదిరించినప్పటికీ, ధర్మరాజ ప్రబోధంతో దయను 
పూనిన అర్జునుడు సమయోచితంగా యుద్ధవీరాన్ని ప్రకటించలేక గాండీవాన్ని జారవిడుచుకొన్నాడు. అప్పుడు వీరులు కొందరు- 


తే. “ఇంద్రధనువు చందంబున నెసక మెసంగు । గాండివముపాటు గంటిరే! చండవిక్ర 
మాభిరాముండు గాండీవి యన్న పలుకు । లకు మహోగ్రత సూపనొల్లండు గాక!” (మౌస.4.14) 


అని అర్జునుడి పరాక్రమాన్ని పరిహాసం చేశారు. పంతానికి శత్రువీరులు యుద్దానికి దిగి బెద్ధత్యం ప్రకటించగా మానధనుడైన 
వీరుడికి క్రోధం రావటం సహజంకాని, అర్జునుడికి క్రోధం రాలేదు. ధర్మజ ఫేరితమైన దయాభావంతో అతడిలోని క్రోధం స్తంభించిందని 
భావం. ఆ తరువాత నిజంగా అర్జునుడికి కోపం వచ్చింది. దానికి కారణం గాండీవ పతనాలవలన అవమానం. అవినయపరులైన 
శత్రువుల ఉద్ధతి. ఇక్కడ ఉన్న విభావానుభావ వర్ణన ఎంత రసోదంచితమో చూడండి. 


క. “ఆట మున్న గాండివం బు | తృటరయమున నెత్తి కోపదహనం' లత్యు 
ద్భటమూర్తి( దాల్చె నన మి | క్కుటమై కడకంటి పెంపు గొమరారంగన్‌.. 
“ఆ బీభత్సుండు.' 
క. “పిడుగులు వడి. బెక్కొక్కట6 | బడియెడు నన. దొరంగ6 జేసె. బటు విశిఖము ల 
ప్పుడు మేదిని దోంపద చె । ప్పెడు కొలందియె రథికవరుల పీనుగు పెంటల్‌. (అశ్వ..4.16-18) 


గాండీవాన్ని వెంటనే ఎత్తటం, కోపదహనుడు కావటం, కడకంటి కెంపు రేగటం కోపభావతీవ్రతకు అనుభావాలు. '“బీభత్సుడు” 
అనే శబ్దం అర్థశక్తితో అర్జునుడు వైరిబలాన్ని చేయటానికి ఉత్సాహం ప్రకటిస్తున్నాడనే భావం కలిగిస్తుంది. క్రుద్ధుడైన విజయుడి 
గాండీవ వినిర్ముక్త బాణసంపుటి పిడుగులవానగా స్ఫురించాయనటంలో అలంకార ధ్వని ఉన్నది. ఆ పిడుగుల జడివానకు రథిక 
వరులు పీనుగుపెంటలై పోయారు. ఇందులో మహారథికులను మట్టుపెట్టి సామాన్య వీరులను వదలిపెట్టాడన్న ధ్వని కూడా ఉన్నది. 
ఇదంతా అర్జునుడికి సహజంగా కలిగిన కోపం కాదు. పాలపొంగువంటిది. “అన్నమాటిను నిరాదరించారని శత్రువులమీద ఉప్పొంగిన 
ఉప్పెనవంటి కోపమే, యుద్ధంలో పోయినవారు పోగా మిగిలినవారు, వారి బంధువులు శరణు వేడగా అతడి కోపం అప్రయత్నంగా 
చల్లారింది. 


శా, “ఆ యుగ్రోద్దతి సూచి పెల్కుజి త్రిగర్తానీకముల్‌ నల్లడం 
బాయంబాజిం దదాప్తు “లేము దగ నీ పంపోపి సద్భక్తిమై6 
జేయంగాం బనిగొమ్ము పేర్మిగ మముం జేకొమ్ము సమ్యగ్గయా 
శ్రీయుక్తా! యనినన్‌ ధనంజయుండు గాచెన్‌ వారి నెల్లం గృపన్‌ 


వ. “అట్టు వెనుకొనక నిలిచి యెలుంగెత్తి వారలతో “మీ రిట్లు ప్రాణంబులు గాచికొనుండు నా పంచిన పని 
సేయంబూని బుద్దికలిగి సుఖులరై యుండు? డని యయ్యశ్వంబు ననుసరించె.' (అశ్వ..4.19-20) 


సై మాటలలో శరణుకోరినవారిని కాపాడవలెనన్న ధర్మంతోపాటు, శత్రువీరులకు తగిన బుద్ధి చెప్పి, తరువాత వారిని 


రూ 


దయతో కాపాడాలనే భావం కూడా కనిపిస్తుంది. లేకపోతే వీరులను గొంతెత్తి పిలువవలసిన అవసరం లేదు. 'కృపన్‌' వారిని 
“కాచెన్‌ అనటానికి అదే కారణం. ఆ అర్థం - 


పీర్రిక-10 


క. “చంపకుమీ రాజుల నను । కంపాతిశయంబు మెజయ.గా నడపుము నీ 
పెం పను కుసుమమునకు । నా పంపొనరించుటయ సౌరభముగ నెజు(గుమీ!” (అశ్వ..4.34) 


అన్న ధర్మరాజు ప్రబోధంలో ధ్వనించింది. ఇటువంటి మనఃప్రవృత్తియే అశ్వమేధపర్వమంతా వెన్నెలవలె విరిసి దయావీరాన్ని 


ప్రకాశింపజేసింది. 


శ్రీకృష్ణ ప్రబోధానంతరం ధర్మరాజు సత్త్వగుణ పరిపూర్ణుడు కావటంచేత ఆయనలో యుద్ధవీరంకంటె దయాదాన ధర్మవీరాలు 
ముప్పేటగా అశ్వమేధపర్వం నుండి ముప్పిరిగొన్నాయి. అశ్వమేధంలో రాజులపట్ల చూపిన దయావీరం, యజ్ఞంలో దానాలలో చివరకు 
సర్వరాజ్యాన్ని వ్యాసుడికి సమర్పించటంలో దానవీరం, ఆ తరువాతి పర్వాలలో ఇంద్రప్రస్థాన్ని యాదవరాజ్యంగా సమర్పించటంలోనూ 
దానవీరం, చివరకు కుక్క కొరకు స్వర్గభోగాన్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధంకావటంలో ధర్మవీరం ధర్మరాజులో రసోల్లాస స్థాయిని 
పొందాయి. ఆ విధంగా భారతంలోని చివరి అయిదు పర్వాలూ ధర్మజుడి ధర్మవీరానికి పంచప్రాణాలుగా పరిఢవిల్లా యనటంలో 
విప్రతిపత్తి లేదు. 
6. అశ్వమేధంలో అద్భుతం: 

అశ్వమేధపర్వంలో సహజమైన అద్భుత ఘట్టాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి ద్వారకాయానంలో ఉదంకాశ్రమోదంతం ఒక 
అద్భుతం. అందులో శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనం ఒక అపూర్వ ఘట్టం. ఉదంకుడికి జలప్రదానం మరొక అబ్బురపాటు కలిగించే 


ఉదంతం. పరీక్షిత్తుకు శ్రీకృష్ణుడు చేసిన ప్రాణదానం మరొక దివ్యాద్భుతం. అశ్వమేధయాగ నిర్వహణం దేవతలనే మెప్పించిన 
అద్భుతకార్యం. ఇన్ని అద్భుతాలు వినిన జనమేజయుడు 


ఆ. “అనఘ। మత్సితామహుని యశ్వమేధయా । గంబు సమయమున. గరంబు విస్మ 
యంబు( జేయంజాలునట్టిది యేమేని। గలిగెనేని వినంగ జెపుమ!” (అశ్వ..4.213) 


అని వైశంపాయనుడిని అడగటం ఒక అద్భుతం. అతడు వినిపించిన సక్తుప్రస్థు చరిత్రం సహజంగా అద్భుతం. అది ఆ 
పర్వాంతంలో నిబంధించటం కథాశిల్పపరంగా పాఠకులకు మరొక అద్భుతం. ఈ చివరి అంశం కొంత వివరించతగింది. 


అధ్యర్యు యతి సంవాదంలో వేదవిహితంగా పశువిశసనం చేసిన యజ్ఞం హింసాయజ్ఞం కాదని అధ్వర్యుడు భావించగా, 
అహింసాయజ్ఞమైన తపోయజ్ఞం హింసాయజ్ఞంకంటె గొప్పదని యతి వాదిస్తాడు. కర్మఠులకూ, జ్ఞానులకూ మధ్య ఈ వాదం ఎపుడూ 
సాగుతూనే ఉన్నది. అయితే క్షత్రియులకు పశువిశసనరూప యజ్ఞమే ఉపాదేయమన్నట్లు వేదవ్యాసాదులు నిశ్చయించారు. బ్రాహ్మణులకు, 
జనకాది జ్ఞానులకు అహింసాయాగమే న్యాయమని మునులు భావించి ఉన్నారు. ఈ రెండు మార్గాలూ సమాజంలో సమ్మానించబడుతూ 
ఉండగా, వాటిలో ఎక్కువ తక్కువలు నిర్ణయించే ఒక పరిస్థితి ఏర్పడటం అశ్వమేధపర్వంలోనే ఒక విచిత్ర ప్రశ్న. ఆకలికై ఏర్పరచుకొన్న 
పేలపిండిని మొత్తాన్ని అతిథి సత్కారంలో వినియోగించి నక్తుప్రస్థుడు సకుటుంబంగా ప్రాణాలు కోల్పోవటానికి కూడా సిద్ధం 
కావటం ఆ కథలోని గొప్పతనం. ఆ బ్రాహ్మణుడు అతిథి కిచ్చిన అర్థ్యపాద్యాదుల తడిలో పారలి, పేలపిండి వాసన చూచిన ముంగిస 
శరీరంలో సగభాగం బంగారంగా మారటం మరొక విశేషం. ఆ ముంగిస ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని దర్శించి ప్రయత్నించినా 
మిగిలిన మేను బంగారు కాకపోవటంతో సక్తుప్రస్థుడి దర్శం కంటె ధర్మరాజు యజ్ఞం గొప్పది కాదని బ్రాహ్మణుల ఎదుట చెప్పి మాయ 
మైపోవడం, ఆశ్చర్యం. ఆ తీర్పు వెనుక యముడు సక్తుప్రస్థుడి ధర్మప్రవృత్తిని ప్రశంసించిన వాక్యం బలమైన ప్రమాణం. 
చ. “వినుము! ప్రభూతదానములు విశ్రతయజ్ఞములున్‌ సధర్మతా 

వినుతికి నెక్కంజాలవు వివేకనిధీ! పరిశుద్ద శోభితా 

రనమునం దెచ్చికొన్నది వరంబగు. బాత్రము నర్హకాలముం 

గని లఘువస్తువేని నొసంగం గను టుజ్ఞ్వలధర్మ మారయన్‌.” (అశ్వ.4.246) 


పీర్రిక్ర-11 


ఈ ప్రశంసతో యముడు సక్తుప్రస్థుడిని సకుటుంబంగా బొందితో బ్రహ్మలోకానికి పంపాడు. మరి ధర్మరాజు అశ్వమేధంలో 
చేసిన బహుళ దానాలవలన పొందింది బొందితో స్వర్గమే, ఆ విధంగా చూచినా సక్తుప్రస్థుడి నింద నిజమే బెతున్నది. 


అయితే ఒక విశేషం, ఆ నింద చేసిన నకులం పితృదేవతలచేత శప్పుడైన జమదగ్ని మహర్షి అతడి పితృదేవతలు అతడికి 
శాపమోక్షాన్ని కలిగిస్తూ - 


వ. “విదగ్ధ విప్ర సమూహం బొడంబడునట్టి యుచిత వాక్యంబుల నీ వెన్నం డేని మహాధర్మంబు కీడని యాడితి 
నాండు నీకు శాపమోక్షం బగు' నని నిర్దేశించి; రన్నకులంబును సక్తుప్రస్థుని కతంబునం దగిన మాటల నా 
తెజింగున సదస్యులతో ధర్మనందను నశ్వమేధంబు నధిక్షేపించి విగత శాపత్వానందంబు నొంది యంతర్శితం 
బయ్యెను.' 

ముంగిస చేసింది అధిక్షేపం. మహాధర్మాన్ని కీడని పలకటం అధిక్షేఫం. దానివలన జమదగ్నికి పితృదేవతల 
శాపం తొలగింది. అతడికి ఆనందం కలిగింది. అనగా చివరకు తేలింది ఏమిటి? ధర్మరాజు అశ్వమేధంవలన జమదగ్నికి 
శాపవిమోచనం జరిగి ఒక అద్భుతం బయటపడింది. ఈ ఉదంతం ధర్మజుడి అశ్వమేధానికి ఎటువంటి కొంచెపాటును 
కలిగించలేదని తెలియటం ఇందులో చెప్పిన అద్భుతం. అదే కథాకథన శిల్పం. 


అశ్వమేధ పర్వ ప్రాశస్త్యాన్ని గురించి భూపతి లక్ష్మీనారాయణరావుగారు చేసిన ఈ ప్రశంస పేర్కొనతగింది. “జ్ఞానోపదేశమునం 
జేసి స్వధర్మోన్ముఖుడైన ధర్మరాజు రాజ్యభారము వహించి, వ్యాసబోధితు(డై లోకహితార్థమశ్వమేధమును వేదోక్త విధమున నిర్వహించి 
దేశమునందలి రాజులనెల్లర నేకైక ధర్మశాసనబద్దులం గావించినాడు. ఇంతియేకాక నిరాసక్తుడై వేదోక్తములగు కర్మల నాచరించుటవలనను, 
స్వధర్మమును శ్రద్ధతో నిర్వహించుటవలనను గృహస్థుడు భవబంధ విమోచనము బడయగల డను విషయము ధర్మరాజు నశ్వమేధ 
వృత్తాంతమూలమున వ్యక్తీకరింపబడినది.” (భారతము; తిక్కన-పుట 158-159). 


ఆ స్థిప్ర్టీ స్త్ర్యన్టిం .———_ 
ఏ 


పీఠిక-12 
ఆఅఆశ్రమవాసపర్వం 
1. గాంధారీధృతరాష్రుల హస్తినాపురవాసం: 


అశ్వమేధయాగంలో పాండవులు హస్తినాపుర ప్రభుత్వంలో స్థిరపడ్డాడు. పదిహేనేళ్ళు ప్రశాంతంగా గడచిపోయాయి. ఆ 
ప్రశాంతతకు కారణం ధర్మజుడి ధర్మవర్తనం. ఇదివరలో చరిత్ర సృష్టించింది రాజ్యప్రజలు కాదు రాజమందిర ప్రముఖులే. మహాభారత 
యుద్ధం ప్రవర్తిల్ల టానికి దుర్యోధన ధృతరాష్ట్ర వర్తనమే మూలకారణం కాని, భీష్మాది రాజబంధువులు, ద్రోణాచార్యాదులు, మంత్రులు, 
ప్రజలు అసలే కారు. ఒకవిధంగా అందరూ శాంతినే కోరారు. దుర్యోధనాది దుష్టచతుష్టయం, ధృతరాష్రుడి ద్యంద్యనీతిని ఆదరువుగా 
చేసికొని అశాంతిని సృష్టించింది, ధృతరాష్ట్ర సంతతిని రణభూమికి అంకితం చేసింది. ఆ దోషాన్ని ధృతరాష్ట్రుడు క్రమంగా గుర్తించాడు. 
వ్యాసాది మహామునులు, వాసుదేవాదులు ఆయా సందర్భాలలో చెప్పిన నీతులను, హితవాక్యాలను మౌనంగా మననం చేసికొన్నాడు. 
గాంధారిని శాంతింపజేశాడు. వారిరువురూ కలిసి యథావూర్వం రాజభవనంలో నివసిస్తూ ఉన్నారు. వారి పుత్రశోకం దావానలం 
వంటిది. వారు సజీవంగా దానిలో ప్రతిరోజూ దహించుకొని పోతూనే ఉన్నారు. వారి తాపాన్ని తీర్చటం ధర్మరాజు ప్రథమ కర్తవ్యంగా 
మారింది. 


ధృతరాష్రుడు హస్తినాపురంలో ఒక ఆశ్చర్యార్థకం! ధర్మరాజు ప్రభువు కాకపోయినట్లయితే అత డొక ప్రశ్నార్థకమై ఉండేవాడు. 
దుర్యోధనుడి కాలంలోనే అతడు సమాధానంలేని ప్రశ్నగా మారిపోయాడు. ధర్మరాజు ఆ రాజును సమాధానపరిచాడు. అది అతడి 
ధర్మనీతి చాతుర్యం. ధృతరాష్ట్రుడు పాండురాజు కాలంలోనూ పెద్దరికాన్ని అనుభవించాడు. రాజ్యం పాండురాజుదైనా ప్రభువుగా 
ధృతరాష్రుడిని మన్నించి పాండురాజు కాలం గడిపాడు. పాండురాజు తరువాత ధృతరాష్రుడే మహారాజుగా మిగిలాడు. అతడి ప్రభుత్వాన్ని 
ఎవ్వరూకాదనలేదు. అతడు ఆ మర్యాదను పాటిస్తూ పాండవులకు భాగం కల్పించాడు. కౌరవులు మాయాద్యూతంలో దానిని వశంచేసికొని, 
పునర్‌ద్యూతంలో పాండవులను ఓడించగా అరణ్యాజ్ఞాతవాసాలకు నిర్లిప్తతను ప్రకటించాడు. శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చి శాంతి 
సందేశాన్ని వినిపించిన మహాసభలో కూడా ఆ గ్రుడ్డిరాజు నిర్లిప్తంగా నిలిచిపోయాడు. తాను సర్దిచెప్పలేని కుటుంబస మస్యను 
శ్రీకృష్ణుడు సరిదిద్దలేదని వాపోయాడు. గాంధారి భర్తతో గొంతు కలిపింది. అశ్వమేధయాగం తరువాత అదంతా ఒక పీడకలగా 
మిగిలింది. గాంధారీ ధృతరాష్రుల అంత్యక్రియలు చేయటానికి దుర్యోధనాదులైన నూరుగురు కొడుకులూ లేరు. వారిమీద సానుభూతి 
చేసే జ్ఞాతులెవ్వరూ కానరారు. ఏ విధంగా చూచినా గాంధారీ ధృతరాష్టులు అన్ని విధాలా ఏకాకులయ్యారు. అది ఆ మహారాజు 
జీవితచరిత్రలో శోచనీయమైన అధ్యాయం. 


ఆ తరుణంలో ఆ వృద్ధ దంపతులకు అన్నీ తానై అందరూ ఉన్న అనుభూతినీ, అనురాగాన్నీ పంచింది ధర్మరాజు. ప్రతి 
ఉదయం తానే స్వయంగా వెళ్ళి వారిని దర్శించి పలకరించేవాడు. వారు అడుగకుండానే అన్నీ సమకూర్చేవాడు. తమ్ములందరూ, 
అంతఃపుర ప్రీలందరూ నిత్యం వారికి సేవలందించేటట్లు శ్రద్ధ వహించేవాడు. సామంతులూ, అతిథులూ ముందుగా గాంధారీ 
ధృతరాష్ట్రులను దర్శించి తన వద్దకు వస్తే సంతోషించేవాడు. ధర్మరాజు ప్రదర్శించే భక్తి శ్రద్ధలకు గాంధారీ ధృతరాష్టాదులు కొడుకులు 
లేని లోపం మనసుకు తోచకుండా సుఖంగా హస్తినావురిలో నివసించారు. ఊరక కలిసి ఉండటమేకాదు వారి వియోగంవలన 
రాజకుటుంబమంతా దిగులుపడేటట్లు చేసికొన్నారు. పుత్ర వియోగానంతరం ధర్మరాజుతో కలిసి పదిహేనేళ్ళు నివసించగలిగారంటే 
అది గాంధారీ ధృతరాష్టుల గొప్పతనం అనటంకంటె ధర్మజుడి కుటుంబనీతిమాహాత్మ్యమని చెప్పటమే సమంజసం. ఆ తాత్సర్యం 


ఆశ్రమవాస పర్వంలోని ధర్మజుడి ప్రవర్తనలో ముమ్మూర్తులా ప్రతిఫలిస్తుంది. 
పాండవులందరిలో గాంధారీ ధృతరాష్టులను ఏకాంతంగా ఉపాలంభించేది భీము డొక్కడే. దానికి కారణం దుర్యోధన ధృతరాష్ష్రులే. 


చిన్నప్పటినుండి దుర్యోధనుడు భీముడిని చంపాలని యత్నించాడు. భీముడు కౌరవులను వధించటానికి పగపూనాడు. ఆ పగసాధింపులో 
భీముడు నెగ్గాడు. దానిని సహించలేని ధృతరాష్ట్రుడు కౌగిలింతలో భీముడిని నలిపి చంపాలని యత్నించి, శ్రీకృష్ణుడి పన్నాగంతో 


920 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఏ కుమారికి పుట్టిన పుత్రుడు తనకు పుత్రుడు కావాలని తండ్రి తలుస్తాడో ఆ కుమారికి పుత్రిక అనే సంజ్ఞ ఉన్నది. 
'పుత్రీకరణంబునంి అనేదానికి. 'పుత్రాకారంబుని అనే పాఠాంతరం కూడా ఉన్నది. మొత్తం మీద చిత్రాంగద కుమారుడు 
(దౌహితుడు) తన వంశకరుడు కావాలని చిత్రవాహనుని అభిమతం. 
తే. ఇందు బుట్టినసుతు(డు మా కిందువంశ్య! | వంశవిస్తారకుండు గావలయు; నిదియ 

యీలతాంగికి నుంకు; వి ట్లీంగనోపు । దేని పెండిలియగుమ యీయింతి. బ్రీతి. 144 
ప్రతిపదార్థం: ఇందున్‌= ఈ చిత్రాంగదకు; పుట్టిన, సుతు(డు= పుట్టిన కుమారుడు; మాకున్‌; ఇందువంశ్య= చంద్రవంశానికి 
చెందినవాడా! ఓ అర్జునా! వంశ, విస్తారకుండు= వంశాన్ని వృద్ది చేసేవాడు; కావలయున్‌= కావాలి; ఇదియ= ఇదే; ఈ, 
లతా+అంగికిన్‌= ఈ సుకుమారికి; ఉంకువ= శుల్కం; ఇట్టు; -ఈం.గన్‌= ఇవ్వటానికి; ఓపుదు(వు)+ఏని= చాలుదువేని; ఈ, 
ఇంతిన్‌= ఈ కాంతను; ట్రీతిన్‌= ప్రేమతో; పెండిలి, అగుము+అ= పెండ్డాడుమా! 
తాత్పర్యం: అర్జునా! ఈ చిత్రాంగదకు పుట్టినకుమారుడు మా వంశం నిలిపేవాడు కావాలి. ఇదే నీవు ఈ కన్యకు 
ఇవ్వవలసిన శుల్కం. ఇట్లా ఇవ్వగలిగితే (ప్రేమతో ఆమెను పెళ్ళి చేసికొమ్ము. 


వ. అనిన నర్గునుండు చిత్రవాహనువచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై. 145 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; అర్జునుండు= అర్జునుడు; చిత్రవాహనువచనంబునకున్‌= చిత్రవాహను మాటకు; 
ఒడంబడి= సమ్మతించి; చిత్రాంగదన్‌; వివాహంబు+ఐ= పెండ్లాడినవాడై, పెండ్లి చేసికొని. 


తాత్సర్యం: అని అనగా అర్హునుడు చిత్రవాహనునిమాటకు ఒప్పుకొని చిత్రాంగదను పెండ్లాడి. 
es ర్యా 


ఉ. అంగజరాజ్యలక్షి పొడవైనదియొక్కొ యనంగ నొప్ప చి 

త్రాంగదయందు( బార్లుండు మహాప్రణజయప్రవణాంతరంగు. డై 

~~ థ ~~ a 

యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్‌ సమస్తలో 

కాంగణరంగసంగతవిహారయశోంగదు. డుండె లీలతోన్‌. 146 
ప్రతిపదార్థం: అంగజ, రాజ్యలక్ష్మి= మన్మథునియొక్క రాజ్యలక్ష్మి; పొడవు+ఐనది, ఒక్కొ= రూపుతాల్చిందా; అనంగన్‌= 
అనునట్లు; ఒప్పు= (ప్రకాశించు; చిత్రాంగద; అందున్‌= చిత్రాంగదపై; సమస్త, లోక+అంగణ, రంగ, సంగత, విహార, 
యశోంగదుండు= అన్నిలోకాల ముంగిళ్ళు అనే రంగస్టలాలలో కూడుకొన్న విహారం కల కీర్తి అనెడి బాహుపురి (సందికడియం) 
గలవాడు - అంటే అన్నిలోకాలలో వ్యాపించిన కీర్తి కలవాడు; పార్టుడు= అర్జునుడు; మహా, ప్రణయ, ప్రవణ+అంతరంగుం 


డు+ఐ= మిక్కిలి (ప్రేమలో ఆసక్తి కల మనస్సు కలవాడై; అంగజ, భోగ, సంగమునన్‌= మన్మథభోగాలతో కూడి; లీలతోన్‌= 
విలాసంగా; ఆ+మణిపూర, పురిన్‌, ఉండెన్‌= ఆ మణిపూరనగరంలో ఉండినాడు. 


తాత్పర్యం: మన్మథుని రాజ్యలక్ష్మి రూపు తాల్చిందా అన్నట్టు మహాసౌందర్యవతి అయిన చిత్రాంగద మీద తగులు 
కొన్న మనస్సుతో, మన్మథభోగాలనుభవిస్తూ, మహాకీర్తిమంతుడైన అర్జునుడు మణిపూరపురంలో విలాసంతో ఉన్నాడు. 
విశేషం: అలం : ఉత్రేక్ష. మన్మథరాజ్యలక్ష్మివంటి ఆ చిత్రాంగదమీద తనివి తీరక అలలు అలలుగా పెల్లుబికిన పార్టుని 


శృంగారభావం - ప్రాసస్థానంలోనే గాక పద్యమంతటా ప్రయోగించబడిన బిందుపూర్వక “గి కారంతో చక్కగా వ్యక్తం 
చేయబడింది. అక్షరరమ్యమైన నన్నయపద్యాలలో ఇది ఒకటి. 


పీర్రిక-13 


బైటపడి అవమానాల పాలయ్యాడు. అందువలన భీముడు రహస్యంగా ఆ గుడ్డిరాజు గుండెలో ములుకులుగా గుచ్చుకొనే మాటలు 
గాంధారి వింటూ ఉండగా మాటాడి మనసులోని కచ్చెను తీర్చుకొనేవాడు. 


సీ, “అంధుని కొడుకులయం దొకరుని6 దప్పి । పో నీక త్రుంచితి; భూరి శక్తి 
దర్పితంబైన మద్బాహు పంజరము సొ । చ్చిన రిపురాజన్య సింహములకు 
వెడలంగ వచ్చునే? వెంగలులై వారు । కయ్యంబు సేసిరి గాక! నన్ను 
నెజింగినం దొడరుదు రెట్టులు?; దుర్యోధ | నాదుల నని దెగటార్చినట్టి 


తే. నాదు దోరండముల( జందనం బలంది | కుసుమదామముల్‌ సుట్టి మొక్కుదు మహోప 
కారు; లరయంగ దైవముల్‌ గావె?' యను ద । దీయ మర్మంబు లెల్ల భేదిల్ల నధిప!' (ఆశ్వ.1.19) 


ధర్మరాజు కీ సంగతి తెలియదు. గాంధారీధృతరాష్టులు ఆ మాటలకు లోలోన బాధపడేవారే కాని, ఎవ్వరికీ బయటికి 
చెప్పుకొనలేకపోయేవారు. అయినా, అన్నేళ్ళు గాంధారి ఓర్పు వహించిందంటే, ధృతరాష్ట్రుడు ఎంత నేర్పుగా ఆమెను శాంతంగా 
ఉంచాడో మనం ఊహించగలగాలి. పదిహేనేళ్ళు గడిచినా పరిస్థితులు మారలేదు. ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు. పూర్వం 
పెద్దలూ, గాంధారీ చెప్పిన నీతులు వినకపోవటంవలననే భీముడు రహస్యోపాలంభనాలకు పాలుకావలసి వస్తున్నదని గ్రహించాడు. 
కర్తవ్యాన్ని ఆలోచించాడు. గాంధారీ ధృతరాషులకు దహనసంస్కారాదులు చేయదగిన కొడుకులు లేని హస్తినాపురిలో నివసించటం 
గౌరవం కాదు. గృహస్థాశ్రమంలో తనివితీరిన తరువాత సన్న్యాసం కాని, వాన ప్రస్థంగాని ఆశ్రమధర్మంగా స్వీకరించటం గృహస్టుడి 
ధర్మం. ధర్మబద్ధంగా జీవించి తనువు చాలించటం వంశమర్యాద. అందువలన బంధువులను పిలిపించి, ధర్మజుడితో తన వనవాస 
గమనవాంఛను బయటపెట్టాడు. రాజాజ్ఞను తీసికొనటం ధర్మం కాబట్టి ధర్మజుడి అనుమతి కోరాడు. గాంధారితో కలిసి నారచీరలు 
ధరించి తపోవనంలో మునులతో కలిసి తపస్సు చేస్తూ, కందమూలాలను తింటూ తనువు చాలించాలనే కోర్కెను వెలువరించాడు. 
ధర్మజు డా మాటలు విని తల్లడిల్లిపోయాడు. ధృతరాష్ట్రుడు లేని హస్తినాపురంలో తాను ఉండలే నన్నాడు. తనకు రాజ్యం వద్దని 
“వైరాగ్యం” ప్రకటించాడు. ఇట్లా వేడుకొన్నాడు- 


ఉ. “తల్లియు. దండ్రియున్‌ గురు6ండు దైవము నా కరయంగ నీవ; భూ 
వల్లభ! నీవు కానననివాసము గోరి చనంగ నెట్టు లే 
నుల్లము వట్టి హస్తిపురి నుండగ నేర్తు? యుయుత్సు. బెంపు శో 
భిల్లంగ రాజు6 జేయు; నిను. బ్రీతి యెలర్పంగ గొల్చి వచ్చెదన్‌. (ఆశ్వ.1.32) 


అని వాపోయాడు. రాజ్యంకంటె ధృతరాష్రుడి సేవయే తనకు ప్రీతిని కలిగిస్తుందని విన్నవించుకొన్నాడు. నిజానికి ధృతరాష్రుడే 
రాజనీ, దుర్యోధనాదుల దుష్కృత్యాలను మనసులో తలచటం లేదనీ, తనకు గాంధారీ కుంతీ ఒకటే అనీ, తనమాట నమ్ముమనీ 
కాళ్ళవేళ్ళపడి వేడుకొన్నాడు. ధృతరాష్రుడి మనసులోని అనుమానాలను పసికట్టి వాటిని కాదని పేర్కొన్నాడు. ధృతరాష్షుడు విషణ్డుడయ్యాడు. 
ధర్మజుడి చిత్తశుద్ధికి కరిగిపోయి మూర్భపోయాడు. ధర్మరాజే స్వయంగా ఆ రాజును శ్రైత్యోపచారాలతో తేర్చాడు. ధృతరాషుడు ధర్మరాజు 
సేవలను మెచ్చుకొన్నాడు. కాని, తపోవనానికి అనుమతిస్తేకాని అన్నం తిననని భీష్మించుకొని కూర్చున్నాడు. 


ఆ పరిస్థితి గమనించి వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ధృతరాష్ట్రుడు వనవాసగమనం ఆశ్రమవాస వ్రత సమ్మతమని 
పలికాడు. “రాజులకు రణమరణమొండె, దృఢ సమాధి( దనువు విడుచు టొండె గాక, వృద్దులై రోగతల్పమున( జావు మేఠె?” (1.48) 
అని ధర్మరాజుకు ధర్మసూత్రం చూపించాడు. ధర్మకర్మ నిష్టుడైన ధర్మరాజు వ్యాసోక్తికి మారు పలుకక అంగీకరించాడు. ఆశ్రమవాసపర్వంలో 
ధృతరాష్ట్రుడు వ్యాసుడి వాక్యం ప్రకారం హస్తినాపురిలో కాబోయే రోగ శయ్యపై మరణాన్ని త్యజించాడు. తపోవనంలో దావాగ్నిమధ్య 
దృఢసమాధిగతుడై తనువు త్యజించాడు. అట్టి ధర్మకర్మకు వనగమనం ఉపకరించింది. ధృతరాష్ట్రుడు ఆశ్రమధర్మాన్ని ఆచరించిన 
ఆదర్శప్రభువుల కోవలో నిలిచే అర్హతను ఆశ్రమవాసపర్వం కల్పించింది. 


పీర్రిక్ర-14 
ఒక మహారాజు తపోవనంలో ఆశ్రమవాస వ్రతం స్వీకరించేటప్పుడు నిర్వహించవలసిన వేదవిహిత కర్మల నన్నింటినీ 
శాస్త్రోక్తంగా పాటించిన ధర్మశీలం ధృతరాష్ట్రుడి చివరి అధ్యాయంలో గోచరిస్తుంది. మొదట ప్రభువుయొక్క అనుమతి, ఆ తరువాత 
ప్రజల అనుమతి తీసికొన్నాడు. మృతులైన జ్ఞాతులకూ, కొడుకులకూ యథావిధిగా విశేష శ్రాద్ధకర్మలు నిర్వహించారు. (ఆపై ఇక 
శ్రాద్ధకర్మలు చేయటం మానివేశాడని భావం). వనప్రస్థానానికి ముందు ధర్మరాజుకు రాజనీతి విశేషాలు బోధించాడు. భీష్ముడు, 
వ్యాసుడు, శ్రీకృష్ణుడు వంటి దిగ్గంతులు బోధించినా ఆగశ్రమధర్మంగా ధృతరాష్ట్రుడు తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ధర్మరాజు 
సవినయంగా ఆ బోధనను స్వీకరించాడు. 


క. “నిత్యనిధి సద్వివేకము | సత్యవ్రతశీల! ధర్మసారజ్ఞ భవ 
న్మత్యాకలితమ యైనను । నిత్యంబును వృద్ద సేవ నిష్టం జలుపుమీ!” (ఆశ.1.79) 


అని నిరంతర సత్సంగాన్ని ప్రబోధించాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు భీష్ముడు లేని లోపాన్ని, శ్రీకృష్ణుడు దగ్గరలేని అవకాశాన్ని 
ధృతరాష్ట్రుడు తీర్చాడని కృతజ్ఞతలు తెలిపాడు. 


ధృతరాష్రుడికి వారసులైన పాండవుల ఘనతను ప్రజలు వేనోళ్ళ పాగిడారు. 


తే. “స్వర్గమైనను బాలింప( జాలువారు । వీరలకు భూమిపాలన విధి యనంగ 
నెంతపని? వీరిచేతికి నిచ్చి తిపుడు | మమ్ము నెల్ల విధంబుల మనిచి తధిప!” (ఆశ.1.102) 


అనే ప్రశంస పాండవపాలనపై ప్రజ లిచ్చిన బంగారపు తీర్పు! ధృతరాష్ట్రుడి వనవాసగమనానికి అందిన అక్షరాశీస్సులు!' 
2. గాంధారీధృతరాష్టుల ఆశమవాసం: 

గాంధారీ ధృతరాష్టులు వనగమనం చేసేదృశ్యం కరుణరసభరితం. వల్కలాలు కట్టి ఆ వృద్ధరాజదంపతులు గృహాన్ని 
పూజించి, తమ వస్తువులనన్నింటిని పరిత్యజించి, యాజకులు అగ్నులు పట్టుకొని ముందు నడుస్తూ ఉండగా అంతఃపురం వదలి 
వెలుపలికి వచ్చారు. ధర్మజుడు అగర్హుడై ఆర్తితో “హా! మహారాజముఖ్యా! ఎక్కడికి నీ పయనం? అని బిగ్గరగా ఏడ్చి చదికిలపడ్డాడు. 
భీమాదులు అతడిని అనునయించారు. ధర్మరాజు ఎంతటి ధీరోదాత్తుడో అంతటి బంధుప్రేమ కలవాడు. సాత్త్విక స్వభావుడు. పెదతండ్రి 


వెంట తానూ వనానికి పోతానని ముందుకు వచ్చాడు. విదురుడు సంజయుడు ధృతరాష్రుడి వెంట నడిచారు. కృపాచార్యుడు కూడా 
వనగమనానికి సిద్ధం కాగా ధృతరాష్ట్రుడు అతడిని వారించి, ధర్మరాజును అనునయించి ఇద్దరినీ ఆపాడు. 


అప్పుడు కుంతీదేవి గాంధారీ ధృతరాష్రులవెంట వనవాసానికి పోవసిద్ధమయింది. ధర్మజాదులు ఆమెను పెక్కు రకాలుగా 
బ్రతిమిలాడారు. ఆమె వారికి నచ్చచెప్పటానికి యత్నించింది. సహదేవుడు, ద్రౌపది భీమాదులమీది మమకారాన్ని ఒలకబోసింది. 
కర్ణుడిని మరువవద్దని మరల మరల చెప్పింది. ధర్మరాజు ఆమెను వారించగా నిష్టురమాడింది. 


తే. “రాజ్యఫలము కామింప౦ బుత్రా! సమగ్ర । తపమునకు ఫలమైన యుత్తమగతి ప్ర 
సిద్ది గోరుదు; నది గల్గంజేంత కిట్టి । తోడు మజి నాకు. గలుగునే దురితదూర!” (ఆశ్ర.1.171) 


అని గాంధారీ ధృతరాష్టుల సేవకై అడవులకు బయలుదేరింది. ముందు కుంతి, ఆమె భుజంమీద చేయివేసి గాంధారి, 
ఆమె భుజంమీది చేతితో ధృతరాషుడు. వారివెంట విదురుడు వన గమనం చేశారు. ఇది ఉత్తమమైన ప్రస్థానం, అందరూ వనంలో 
తీవ్ర తపస్సు చేయాలని బయలుదేరారు. పూర్వ స్నేహవైరభావాలు లేని ఒక సమభావం వారిలో యోగంగా నిలిచింది. 


ధృతరాష్ట్రుడు శతయూపాశ్రమ ప్రాంతంలో నివసించి తపశ్చర్య లారంభించాడు. నారదుడు అక్కడికి వచ్చి ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని 
వర్ణించి చెప్పి పూర్వరాజు లా క్షేత్రంలో తపస్సుచేసి ఇంద్రలోకానికి చేరిన వృత్తాంతాన్ని తెలిపాడు. ధృతరాష్ట్రుడు మూడేళ్ళు తపస్సు 
చేసి తనువును త్యజిస్తాడని కుబేరుడి సన్నిధానంలో వైభవంతో ఉంటాడనీ ఇంద్రుడు చెప్పినట్లు నారదుడు శతయూపుడికి తెలిపాడు. 
ధృతరాష్ట్రుడు దానిని విని సంతోషించాడు. అంటే ధృతరాష్ట్రుడి మూడేళ్ళ ఆశ్రమవాస చరిత్ర తపస్సాధనలో ముఖ్యమైనదని భావం. 
దానిని మూడు దశలుగా భావించవచ్చును. 


పీర్రిక-15 


1. వూర్వరంగం:- హస్తినావురంలో ధృతరాష్ట్రుడు అంతఃపుర భోగాలనూ, గృహస్థుడు చేసే వేదవిధులనూ వదలి 
సంసారబంధాలను త్రెంచుకొని, తపోవన నియమాలకు అనుకూలమైన చిత్తవృత్తితో నియమనిష్టలతో మునివృత్తిని స్వీకరించి తపస్వులతో 
కలిసి నివసించే వాన ప్రస్థాశ్రమ జీవన పద్ధతికి సిద్ధమయ్యాడు. ఇది వనగమనయోగ్యతను సాధించిపెట్టిన పూర్వరంగం. 


2. ప్రథమదశ: మోహపరిత్యాగ పరీక్ష:- శతయూపాశ్రమంలో కుటీర నివాసం చేస్తున్న ధృతరాషుడు శరీరాన్ని బాగా 
కృశింపజేసే నియమవ్రతాలు చేపట్టి జ్ఞాన కర్మేంద్రియాలవలన కలిగే వికారాలకు దూరమయ్యే తపస్సు ప్రారంభించాడు. చిక్కి 
శల్యమయ్యాడు. గాంధారి, కుంతి, విదురుడూ కూడా ఆ మార్గంలో పురోగమించారు. అప్పుడు వారికొక పరీక్ష ఎదురయింది. హస్తినాపురంలో 
నివసించే రాజకుటుంబ నభ్యులకు కుంతిని, గాంధారీ ధృతరాష్టులను విదురుడినీ దర్శించాలనే బంధుప్రీతి రూప వ్యామోహం 
మోసులెత్తింది. దానిని మొదట ప్రస్తావించి అందరినీ (పేరేపించినవాడు సహదేవుడు. అతడికి కుంతిని చూడాలన్న కోరిక కలిగింది. 
ఆ సంగతి ధర్మరాజుతో చెప్పాడు. దానితో అందరికీ బంధుప్రీతి పెల్లుబికింది. ధర్మరాజు సబంధుపరివారంగా ధృతరాషుడిని చూడాలని 
బయలుదేరాడు. ఇది బంధుసందర్శనంగా ప్రారంభమైనా, కుంతీ, గాంధారీ ధృతరాష్రులతో కలిసి ధర్మజాదులు ఒక నెలరోజులు 
వనంలోనే ఉండిపోయారు. తపస్సుకు ఉపక్రమించిన ధృతరాష్టాదులకు అది సంతోషదాయకమైనా, వారి మోహనప్రవృత్తికి అది 
పరీక్షగా నిలిచింది. ధర్మరాజు తాను వారితో శాశ్వతంగా ఉండి పోవాలని కూడా భావించాడు. ఆ తరుణంలో వ్యాసుడు రంగంలో 
ప్రవేశించి ధృతరాష్ట్రుడి యోగక్షేమాలు విచారించి, అతడికి తపస్సుమీద ఆసక్తి ఉన్నదని గ్రహించి మరొక పరీక్ష పెట్టాడు. ధృతరాష్రుడికి 
వరమివ్వటానికి సిద్ధంకాగా, అతడు మరణించిన బంధువుల రూపాలను చూడాలనే కోర్కెను వెలిపుచ్చాడు. కుంతి, గాంధారి మొదలైన 
స్త్రీలందరూ ఆ కోర్కెను బలపరిచారు. వ్యాసుడు కరుణించి మృతబంధువులు దివ్య శరీరాలతో గంగనుండి వెలువడి వారికి దర్శనమిచ్చే 
అద్భుత దృశ్యాన్ని కల్పించి చూపాడు. వారు స్నేహవైరాది మనోవికారాలు లేని తేజోమూర్తులుగా దర్శనమిచ్చి, సమత్వభావనకు 
పోషకంగా అమృతానురుచిని కలిగించారు. గాంధారి కళ్ళగంతలు విప్పి కళ్ళారా చూచింది. ధృతరాష్ట్రుడు వ్యాసదత్త దివ్యదృష్టితో 
చూచాడు. మిగిలినవారు ఆశ్చర్యంతో వారిని చూచారు. వారి దర్శనంతో ధృతరాష్టాదుల లో మోహదృష్టి నశించింది. సమదృష్టి పెరిగి 
యోగంపై మనస్సు రమించింది. ధృతరాషుడి వద్దనే ఉంటానన్న ధర్మజుడి వ్యామోహాన్ని వ్యాసుడు వారించి అతడిని హస్తినాపురానికి 
తిరిగి పంపాడు. నిరంతర బంధుజన దర్శనం తపస్సుకు ప్రతిబంధకమని తెలిపి ధృతరాష్టుడు ఆ ఆశ్రమప్రాంతాన్ని వదలి దూరవన 
ప్రదేశాలకు తరలివెళ్ళాడు. మొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మోహబంధాలనుండి దూరమై ప్రథమదశ ఉత్తమగతికి ప్రగతి సోపానంగా 
మారింది. 


2. రెండవదశ - దేహాభిమానాన్ని త్యజించే ఉగ్ర తపస్సు:- ధృతరాష్ట్రుడు గంగాద్వార పరిసరారణ్యాలలో ఉగ్రతపస్సు 
మొదలు పెట్టాడు. అతడు వాయుభక్షణంతోనూ, గాంధారి జలభక్షణంతోనూ తపస్సు సాగించారు. కుంతి మాసోపవాస నియమ 
వ్రతం సాగించింది. ధృతరాష్ట్రుడు క్రమంగా అగ్నికార్యాదులను వదలి కర్మసన్న్యాసం చేశాడు. యాజకులు అగ్నులను ఆ అడవిలో 
వదలి వెడలిపోయారు. ధృతరాష్టాదుల శరీరాలు నీరసించాయి. వారికి దేహాభిమానం క్రమంగా వీడిపోయింది. ఇది రెండవ దశ. 


3. మూడవదశ: యోగసమాధిలో తనువులు త్యజించటం:- ఒకనాడు ధృతరాష్టాదులు గంగా నదిలో స్నానంచేసి అడవిలో 
ప్రవేశించారు. భీకరమైన వాయువుతో దావాగ్ని చెలరేగి వారిని చుట్టుముట్టింది. ఆ అగ్ని ధృతరాష్ట్రుడు వదలిన యజ్ఞాగ్నివలన ఏర్ప 
డిందే. కుంతీ, గాంధారీ ధృతరాష్టులు నీరసించి ఉండటంతో అగ్నినుండి తప్పించుకొనలేక పోయారు. వారివెంట నున్న సంజయుడు, 
రాజు కోరికపై యోగమార్గంలో హిమవత్పర్వతంమీదకు వెళ్ళాడు. ప్రస్థానంలో తనువు త్యజించాడు. సంజయుడి సూచనపై ధృతరాష్ట్రుడు, 
గాంధారి, కుంతి తూర్పుదిక్కు మొగమై యోగసమాధిలో కూర్చుండి తమంతటతాము హుతాశనుడి కీలలకు ఆహుతి అయ్యారు. 
ధృతరాష్ట్రుడు తన గార్హపత్యాగ్నిలో తానే దగ్ధమయ్యాడు. కొడుకులు అగ్నికార్యం చేయవలసిన అవసరం అతడికి ఏర్పడలేదు. 
దావాగ్ని దగ్గుడైన ధృతరాష్ట్రుడు యోగమార్గంలో తనువును త్యజించిన పుణ్యపురుషుడై ఉత్తమలోకాలకు వెళ్ళాడు. గాంధారి 
అతడిని అనునరించింది. కుంతి యోగాగ్నిలో తనువును త్యజించి పాండురాజును చేరుకొన్నది. నారదుడివలన ఈ 
వృత్తాంతం విని ధర్మరాజాదులు వారికి తిలోదకాలిచ్చారు. 


పీర్రిక-16 


ధృతరాష్షుడు యోగమార్గంలో తనువును త్యజించి స్వర్గాన్ని పొందాడు. కుంతీ గాంధారు లా బాటలో నడిచారు. 
సంజయుడు యోగమార్గంలో మహాప్రస్థానం చేశాడు. విదురుడు యతిగా మారి దిగంబరుడై తిరుగుతూ యోగమార్గంలో 
తనువును త్యజించి తన జీవచైతన్యాన్ని ధర్మరాజులో లీనంచేసి ధన్యుడయ్యాడు. ఈ విధంగా ధృతరాషుడి ఆశ్రమవాసం 
వనగమనం చేసిన అయిదుగురికీ యోగమార్గంలో అయిదు విధాలుగా స్వర్గగమనానికి స్వర్ణమార్గంగా ఉపయోగపడింది. 


మౌసలపర్వం 
1. మూడు మహానగరాలు:- 


మహాభారత యుద్ధానంతరం చరిత్ర కెక్కిన మహానగరాలు మూడు. అవి: హస్తినాపురం, ఇంద్రప్రస్థం, ద్వారక-చంద్రవంశ 
చక్రవర్తులు ఏకచ్చత్రాధిపత్యంగా పాలించిన రాజ్యానికి ఏకైక రాజధాని హస్తినాపురం. ప్రస్తుతం అది పాండవాధీనంలో ఉన్నది. దానికి 
ధర్మరాజు చక్రవర్తి. ఆయన అశ్వమేధయాగం చేసి భారత సమ్రాట్టుగా ప్రసిద్ధికెక్కాడు. ధృతరాష్ట్ర పాలనలో పాండవ భాగంగా ఇవ్వబడిన 
రాజ్యానికి రాజధాని ఇంద్రప్రస్థపురం. ఇది శ్రీకృష్ణుడి దివ్య మహిమతో అద్భుత నగరంగా పాండవుల కాలంలో అభివృద్ధి చెందింది. 
మయసభ అందులో అద్భుత శిల్పం. ధర్మరాజు రాజసూయం చేశా డక్కడ! పాండవ పూర్వ ప్రభకు ప్రతినిధిగా నిలిచిం దిప్పుడు. 
హస్తినాపురికి అనుబంధ మహానగరంగా గౌరవించబడుతున్నది. దాని అదృష్ట మేమిటంటే నరనారాయణాంశ సంభూతులైన అర్జున 
శ్రీకృష్ణులు భారతయుద్దానంతరం ఆ నగరంలో కొన్నాళ్ళు నివసించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అనుగీతను బోధించి దానిని జ్ఞానక్షేత్రంగా 
దీపింపచేశాడు. హస్తినాపురికి అండగా ఆకాలంలో నిలిచింది ద్వారక. దానికి ప్రభువు వసుదేవుడు. అది యాదవ రాజ్యరాజధాని. 
బలరామ శ్రీకృష్ణుల భవ్య నివాసక్షేత్రం. కౌరవుల తరువాత యాదవులు మహావీరులు, యుద్ధకుశలులు. వారిలో వృష్టి , భోజక, 
అంధకాది వంశాలకు చెందినవారు ఉన్నారు. వారందరూ ఏకాభిప్రాయంతో ఎల్లప్పుడూ ఉండకపోయినా వసుదేవుడన్నా, వాసుదేవుడన్నా 
భయభక్తులతో మసలుకొంటారు. మూడు నగరాలకు ప్రభువు లెవరైనా వాటిమీద శ్రీకృష్ణుడి ప్రభావం మాత్రం ఎప్పుడూ ఉండేది. 
పాండవులకు బంధువే కాక ప్రత్యక్షదైవం వాసుదేవుడు. అనన్యభక్తితో అతడిని సేవించి, ఆయన కల్పించిన రక్షను, యోగక్షేమాలను 
సర్వదా పొందిన సార్థక భక్తులు పాండవులు. అందువలన భారతయుద్ధంలోనూ, తరువాతకూడా పాండవజీవిత నౌకకు శ్రీకృష్ణుడు 
కర్ణధారిగా ఉండి కథను చివరిదాకా విజయపథంలో నడిపించాడు. మొత్తానికి హస్తినాపుర చరిత్రకే కాక, వురత్రయ భవితవ్యానికి కూడా 
శ్రీకృష్ణుడూ మార్గదర్శి, సూత్రధారుడు, చక్రధారి. అతడు నిర్మించిన ద్వారకానగర చరమాంక చరిత్రను చిత్రించేది మౌసలపర్వం. అది 
మహాభారత కథలో ఒక కీలకపాత్ర నిర్వహించటం విశేషం. 


2. ద్వారకను ముంచిన ముప్పేట ముప్పు: 


అవతారపురుషుడైన శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తికి ముందే తన భౌతిక వైభవాన్ని ఉపసంహరించుకొనే వ్యూహంలో 
భాగంగా యాదవ వీర సంహారానికీ, ద్వారకానగరోపసంహారానికీ తగిన హేతువులను కల్పించి తాను నిమిత్తమాత్రుడుగా మిగిలే లీలను 
ప్రకటించాడు. ఆ విధంగా ద్వారకకు మూడు విపత్తులు ఎర్పడ్డాయి. 


1. కణ్యుడూ, నారదుడూ, విశ్వామిత్రుడూ అనే ముగ్గురు మహర్షులూ సాంబుడు ఆడిన కపట స్ర్తీ నాటకం కారణంగా 
ఇచ్చిన శాపం:- “సాంబుడికి యాదవకులాన్ని నశింపచేసే ఒక ముసలం పుట్టుతుందనీ, దాని శక్తివలన బలరామకృష్ణులు తప్ప 
మిగిలిన యాదవులందరూ నశిస్తారనీ, బలరాముడు యోగశక్తితో తన శరీరం వదలి సముద్రంలో ప్రవేశిస్తాడనీ, శ్రీకృష్ణుడు ఏకాంతంగా 
నేలపై పరుండి ఉండగా “జరి అనే రాక్షసి అతడిని ఆక్రమించి చంపుతుందనీ మునులు శపించారు. దానివలన పుట్టిన ముసలం 
కారణంగా యాదవవీరులు పరస్పర కలహంలో నశిస్తారు. బలరామకృష్ణులు అవతారాలు చాలిస్తారు. 


2. గాంధారిశాపం:- భారతయుద్ధంలో ఉత్తమ జ్ఞాతులు తమలో తాము పోరాడి చనిపోయేటట్లు శ్రీకృష్ణుడు చేశాడు కాబట్టి 
శ్రీకృష్ణుడి జ్ఞాతులైన యాదవులుకూడా తమలో తాము పోరాడి చనిపోతారనీ, శ్రీకృష్ణుడు నాటినుండి ముప్పదారేళ్ళకు అదే నాడు 
ఆదుకొనే దిక్కెవ్వరూ లేక శోచనీయస్థితిలో చనిపోతాడనీ గాంధారి శపించింది. 


పీఠిక-17 

3. ద్వారక సముద్రంలో మునగటం:- శ్రీకృష్ణ నిర్మాణానంతరం ఒక వారం రోజులకు సూర్యోదయ సమయంలో సముద్రం 
ద్వారకను ముంచి తనలో కలుపుకొంటుందని శ్రీకృష్ణుడు వసుదేవుడికి తెలిపాడు. 

ఈ ప్రళయానికి ప్రథమకారణం మునుల శాపంవలన కలిగే ముసలం కాబట్టి, దాని మహిమను ప్రదర్శించే ఈ పర్వం 
మౌసలపర్వం అని పిలువబడింది. యాదవవీరుల మరణానికి దివ్యమైన కారణం ఉన్నదని చిరునవ్వు నవ్వుతూ గాంధారితో శ్రీకృష్ణు 
డిట్లా అన్నాడు- 
తే. “మున్న కాదె యాదవులకు మునివరేణ్య । కలిత దారుణశాపంబు గలదు; నీకు 

నేల చర్వితచర్వణ మిట్లు సేయ? । దీన నేమి త్రవ్వితి? దానిం జెపుమ!” 


క. “'యదువంశజాతులకు. ద । ప్పదు నాకము; వారి సురలు. బరిమార్చంగ లే; 
రది కారణంబు గాంగ6 దె । గుదు రొండొరుచేత రణము ఘోరత్వమునన్‌.” 

తే. “అనిన పలుకులు విని పాండుతనయు లెదలు । వెజపు పెంపున గంపింప విహ్వలించి 
యాత్మజీవితములదెన నాస లపుడు | వదల విడిచిరి కౌరవవంశవర్య! (ప్రీ.2.163-165) 


దేవతలకు కూడా అసాధ్యులైన యాదవులు పరస్పర సంహారంతో తనువులు చాలించటమే దైవం నిర్ణయించిన మార్గం. 
దానికి అనువుగా మునిశాపాన్నీ, గాంధారి శాపాన్నీ కల్పించి కార్యకారణ సంబంధాన్ని కల్పించాడు. ఇది శ్రీకృష్ణుడి దివ్యవ్యూహం! 
దీనివలన భూతలంమీద మరొక మహాయుద్ధం వారించబడింది. యాదవమరణం క్రమంగా పాండవ మహాప్రన్థానానికి దారి తీస్తుందని 
పై చివరి పద్యం వ్యంగ్యంగా సూచిస్తున్నది. అది తిక్కన కథాకథనశిల్పం! 


చంద్రవంశ చరిత్రలో వ్యాసవాసుదేవులు విష్ణుసన్నిభులు. భీష్ముడి తరువాత హస్తినాపుర సింహాసనానికి వారసులను 
కల్పించటంలో దోహదకారిగా నిలిచిన మహర్షి వ్యాసుడు. పాండవుల తరువాత వారి వంశాంకురాన్ని ప్రాణంపోసి రక్షించిన మహాత్ముడు 
శ్రీకృష్ణుడు. వీ రిద్దరూ పాండవులను అశ్వమేధయాగాంతం వరకు మార్గదర్శకులై, రక్షకులై వెంట నడిచారు. యాగానంతరం శ్రీకృష్ణుడు 
ద్వారకలోనే ఉండిపోయాడు. వ్యాసమహర్షి ఆశ్రమంలో తపోనిష్టుడై నిలిచాడు. వా రెక్కడున్నా హస్తినాపుర సామ్రాజ్య శ్రేయోభిలాషులు, 


సంరక్షణాచార్యులు.” 


పాండవులలో పార్టుడు శ్రీకృష్ణుడికి ప్రాణస్థానీయుడు. అతడికి సుభద్ర నిచ్చి వివాహం చేయటంలో శ్రీకృష్ణుడు రహస్యమైన 
కీలకమైన పాత్ర పోషించాడు. ఆమెకు పాంచాలి వైపునుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండ కంటికి రెప్పవలె కాపాడాడు. 
అర్జునుడికి సుభద్రవలన కలిగిన పుత్రుడు అనన్యసామాన్య ధానుష్కుడై, అపరపార్భుడని పాగడందిన అభిమన్యుడు. అతడిని తాను 
అభిమానించి పెంచి పెద్దచేసి మహావీరుడిని చేయటమే కాక, విరాటరాజవుత్రిక అయిన ఉత్తరతో వివాహం జరిపించటంలో 
సహకరించాడు. ఆ దంపతులకు పుట్టిన పుత్రుడే పరీక్షిత్తు. అతడిని అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మముఖాస్ర్తశిఖిశిఖలనుండి రక్షిస్తానని 
శపథంచేసి మృతశిశువుగా పుట్టిన ఆ బాలుడిని ప్రాణవంతుడిగా తేజోవంతుడిగా మార్చి అనుగ్రహించి పాండవవంశాన్ని నిలిపాడు. 


విచిత్ర మేమంటే ధృతరాష్ట్రుడికి గాని, పాండవులకుగాని, వారి సంతతి నిలువ లేదు. వారు భారతయుద్ధంలో మరణించారు. 
కౌరవభార్యలకు సంతతి మిగలలేదు. ద్రౌపది కొడుకులు ఉపపాండవులు అశ్వత్థామచేత హతులయ్యారు. అపాండవం కావలసిన 
తరుణంలో అశ్వత్థామ శపథాన్ని కాదని శ్రీకృష్ణుడు సుభద్ర మనుమడే కురురాజ్యాధిపతి కావాలని శ్రీకృష్ణుడి దివ్య ప్రణాళిక అయి 
ఉంటుంది. ఆయన వ్యూహం అంతటితో ఆగినట్లు లేదు. ద్వారకలో బలరామ వాసుదేవు లున్నారు. వారి పుత్రులూ మౌసలయుద్ధంలో 
చనిపోయారు. ధృతరాషుడికివలె, పాండవులకువలె, శ్రీకృష్ణుడికి కూడా వారి తరువాతి తరం బ్రతికే అదృష్టం లేదన్నమాట! అది-శ్రీకృష్ణుడి 
సమత్వబుద్ది. మరొక విశేష మేమంటే * ద్వారక ముఖ్యపట్టణంగా యాదవరాజ్యం నిలిస్తే అది హస్తినాపురితో ఎప్పటికైనా పోటీపడవచ్చును. 
అందువలన దానిని అదృశ్యం చేయటం (సముద్రంలో ముంచటం) శ్రీకృష్ణుడి దివ్యవ్యూహం. అంతటితో ఆగక గతప్రాణులైన 
యాదవులకూ, తనకూ, బలరాముడికీ అంత్యసంస్కారాలు అర్జునుడు చేసేటట్లు ఏర్పాటు చేయటం శ్రీకృష్ణుడి దైవ నంకల్పం. 


పీర్రిక-18 
నారాయణుడు చేయవలసిన విధులు నరుడు చేయగలడు. “అమ్మహాభుజు(డు కార్యజ్ఞాండు, శౌర్యసమగ్రుండు, విక్రమమహితు 
డతండు, నా (గ నేననంగ నరనాథ! భేద మించుకయు లేదు" (మౌస.1.117) అని స్పష్టంగా శ్రీకృష్ణుడు వసుదేవుడితో చెప్పాడు. 


మరొక అద్భుత మేమంటే శ్రీకృష్ణుడి తరువాత, ద్వారక నీటిలో మునిగిన తరువాత వసుదేవాదులను, మిగిలిన ప్రజలను 
ఇంద్రప్రస్థానానికి చేర్చేటట్లు అక్కడ శ్రీకృష్ణుడి మనుమడైన వజ్రాడిని రాజుగా నిలిపేటట్లు ధర్మరాజు ముందే యోచించి అర్జునుడికి 
అంతరంగికంగా ఆదేశా లిచ్చి ఉండటం గమనిస్తే శ్రీకృష్ణుడి ప్రభావం హస్తినాపురంమీద ఎంత ఉన్నదో తెలుస్తుంది. ద్వారక నీట 
మునిగి ఇంద్రప్రస్థంలో విలీనమయింది. యాదవ రాజ్యం హస్తినాపురానికి మిత్రరాజ్యంగా మారింది. ఆ రెండూ సుభద్రాదేవి రక్షణలో 
శాంతి సౌఖ్యాలతో విలసిల్లబోతున్నాయి. మనుమళ్ళను మహారాజులను చేసే ఒక దివ్య ప్రణాళిక వెనుక ఉన్న రహస్యం చివరకు గాని 
తెలియదు. భీష్మాది మహావీరులూ, బలరామ శ్రీకృష్ణులూ, పాండవులూ, వారి సంతతీ అందరూ అంశావతారులైన కారణజన్ములు. 
అందుకే వారి కార్యాలు ముగియగానే స్వర్గవాసులయ్యారు. మిగిలిన అదృష్టవంతులు చరిత్రను ముందుకు నడిపారు. దీనికంతా వెనుక 
ఉన్నది వాసుదేవ మాహాత్మ్యం. 


3. అవతారపురుషుడి అపూర్వ ప్రస్థానం: 


మహాభారతంలో చివరి నాలుగు పర్వాలూ ప్రస్థాన పర్వాలుగా ప్రసిద్ధికిక్కాయి. భారత పాత్రలన్నింటిలో శ్రీకృష్ణుడి 
పాత్ర పరిపూర్ణ దివ్య పాత్ర. అతడు పరమేశ్వరుడుగా, సాక్షాత్తు నారాయణుడి అవతారంగా భీష్మాది మహావీరులూ, వ్యాసాది 
మహార్చులూ గుర్తించి కీర్తించారు. మానవాకృతి తాల్చిన మాధవుడు జీవించిన విధానం లీలామానుషంగా భాసించి, నిర్యాణంకూడా 
దివ్యాదివ్యంగా తేజరిల్లటం విశేషం. 


భారతంలో మరణించిన వారందరి చరిత్రలలో శ్రీకృష్ణ నిర్యాణం విలక్షణమైనది. యుద్ధంలో వీరమురణం 
పొందినవారందరికి ఆ మరణమే వారికి స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది. వారు మరణించిన తరువాత మాటాడరు. రణభూమిలో 
మరణించని వీరులు యోగమార్గంలో తనువులను త్యజిస్తారు. కాని, పూర్వాంశను పొందిన తరువాత జీవితాంశాలను గురించి 
సామాన్యంగా మాటాడరు. మరణించిన తరువాత జీవులు దివ్యదేహాలు పొందవచ్చును. అంతవరకు స్వర్గ నరక భోగాలను 
అనుభవిస్తూ ఉండవచ్చును. ఏమైనా వారికి దేహస్పృహ ఉండటం కాని, దానికి సంబంధించిన ఈర్వాసూయలు, అనురాగాది 
బంధాలు ఉండటం కాని కానరాదు. మరణించిన వీరుల చరిత్రలన్నీ ఈ లక్షణాలకు సాక్ష్యాలే. అయితే, వారందరికంటె 
విలక్షణంగా ధర్మరాజు బొందితో స్వర్గానికి పోవటం. స్వర్గనరక దర్శనం చేసికొనటం, ఆ సమయంలోకూడా శరీరావరణ 
సంబంధాలైన రాగాసూయాదులకు గురికావటం గమనిస్తాం. ఆకాశగంగావగాహనం తరువాత అతడు దివ్యదేహాన్ని పాంది 
తదనుభూతికి లోనుకావటం న్వర్గారోహణపర్వంలో గోచరిస్తుంది. అట్టి సుకృతులు పూర్వచక్రవర్తులలో కొందరున్నారు. 
హరిశ్చంద్రుడటువంటివాడు. వారి వరుసలో ధర్మరాజు నిలిచి తన ప్రత్యేకతను నిలుపుకొన్నాడు. ఇందరు ఇన్ని ప్రత్యేకతలతో 
ప్రకాశించినా శ్రీకృష్ణుడితో సరిపోలజాలరు. బలరాముడు ఆదిశేషుడి అవతారంగా ప్రసిద్ధిచెందాడు. శ్రీకృష్ణుడితో పుట్టిన విష్ణువు 
ఆయుధాలు ఆయనకంటె ముందే మానవాకృతులు వదలి విష్ణు లోకం చేరుకొన్నాయి. బలరాముడుకూడా శ్రీకృష్ణుడివద్ద 
అనుమతి పొంది అడవిలో ఒకమ్రాను మొదట యోగసమాధిలో ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు అతడిని దర్శిస్తూ ఉన్నప్పుడే 
అతడి శరీరంలోనుండి వేయిపడగల ఆదిశేషుడు యోగమార్గాన పైకి లేచి ఆకాశగమనంతో సముద్రంలో లీనమైపోయాడు. 
దేవతలూ, శేషులూ అతడికి ఆహ్వానం పలికారు. ఇది ఒక అద్భుత నిర్యాణం. శరీరపతనానంతరం నిజరూపధారణం చేసి బల 
రాముడు మరేమీ మాటాడలేదు. జరా (ేరితుడై, వ్యాధుడు శ్రీకృష్ణుడి పాదాన్ని జింకగా భ్రమించి బాణంతో గట్టిగా కొట్టి 
నప్పుడు, లౌకికవ్యక్తిగా భూశయనం చేసి ఉన్న శ్రీకృష్ణుడు, దుర్వాసోమహర్షి శాపం కారణంగా అరికాలిలో తగిలే దెబ్బతో 
మృత్యువు కలుగుతుందని తెలిపి, నిర్వికారంగా యోగసమాధిలో ఉండి, వేటగాడిని అనునయించి, తన తనువును తానే 
త్యజించి నిజస్థానంలో అవ్యయుడుగా నిలిచి ఆనందబ్రహ్మగా తనస్థితిని తానే వ్యాఖ్యానించి బ్రహ్మాదులకు చెప్పి వారిని 
ఆనందపరిచాడు. 


కీ థ్రిక-19 


తనువును త్యజించినప్పుడు జీవన్ముక్తుడైన మహాయోగివలె కనబడి, తాను పొందిన నిజస్థితిని, తదనుభూతిని 
చెప్పగలిగినవాడే అవతారపురుషుడని శ్రీకృష్ణుడి నిర్యాణం నిరూపించి చెప్పుతుంది. స్వస్వరూపంతో నిలిచిన ఆ పరమాత్ముడు 
అన్నమాట లివి- 


సీ, “అప్పరమెశ్వరుం డయ్యందజను జూచి | 'యనిరుద్ద నామకం బైనయదియు6; 
బ్రద్యుమ్నతా ప్రతిభాసమానమును, సం । కర్షణభావవికాసితంబు, 
వాసుదేవాత్మక వరరూపమున నేక | తా విభవత్వమాధాన సిద్ది 
నొందించుకొంటి; నానందబోధ నిరంజ | నామేయ మత్పద ప్రాప్తి పరమ 


ఆ మంగళానుభూతి నంగీకరించెద | సుఖుల రగుండు మీరు సుకృతులార!' 
యనిన వచన సమితి యతిమృదు మధురత । నింపు నొసంగ నలరి రెల్లవారు.. (మౌస.2.92) 


దీనిని వ్యాఖ్యాత ఈ పద్యం వద్ద ఈ విధంగా వివరించాడు. “శ్రీకృష్ణుడు పొందిన మహానారాయణత్య సిద్ధిని వర్ణించే 
పద్యం కాబట్టి ఈ పద్యం చాలా విశిష్టమైనది. నిర్వికారమైన పరబ్రహ్మంనుండి సవికారమైన సృష్టి నాలుగు అంచెలుగా ఎర్పడిందని 
సంస్కృత భారతం శాంతిపర్యంలోని 139వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ అధ్యాయాన్ని “నారాయణీయం” అంటారు. ఈ నాలుగు 
అంచెలనే నారాయణవ్యూహతత్త్య మంటారు. ఈ నాలుగు దశలు ఇవి: 1. సనాతన వాసుదేవతత్త్వం- నిష్కియ, నిర్గుణ, నిష్కళ, 
నిర్ణ్యంద్వమైన పురుషతత్త్వమిది. దీనినే పరతత్త్వ మంటారు. ఇదే పంచభూతాలను శరీరంగా చేసికొని జీవుడై అవతరించింది. ఈ 
జీవుడు లేకుండా ఆ పరబ్రహ్మతత్త్వానికి చేష్ట ఉండదు. అంటే కదలిక ఉండదు. అందుకే భారతకథలో వసుదేవుడి కుమారుడుగా 
కృష్ణుడు చెప్పబడినాడు. 2. సంకర్షణతత్త్వం -ఈ జీవుడి పేరే శేషుడు, లేదా సంకర్షణుడు. పరవాసుదేవ తత్త్వంవైపు పాంచభౌతిక 
శరీరాన్ని ఆకర్షించే వాడని అర్థం. 'కర్షతి అంటే అకర్షిస్తాడని అర్థం. కృష్ణశబ్దానికి కూడా అర్థం ఇదే ఆకర్షించేవాడని. భారతంలో 
శ్రీకృష్ణుడిచేత ఆకర్షించబడని పాత్ర లేదు. 3. ప్రద్యుమ్న తత్త్వం: సంకర్షణతత్త్వం నుండి పుట్టేది ప్రద్యుమ్న తత్త్వం. ఇది 
సనత్కుమారతత్త్వం. విశ్వమనస్స్యరూపం. సర్వభూతాతిరిక్తమైన మనస్తత్త్వమిది. పంచభూతాలు ప్రళయకాలంలో ఈ “మహామనస్సు” 
లో లీనమౌతాయి. శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడు - అని చెప్పబడిన వురాణకథలకు మూలం ఈ వ్యూహనిర్మాణమే 4. 
అనిరుద్ధతత్త్యం -అ ప్రద్యుమ్న తత్త్యంనుండి పుట్టేది అనిరుద్ధతత్త్వం. కర్త్షృకారణ స్వరూపుడై న్థావరజంగమాత్మక విశ్వరూపుడు - 
సమష్టి అహంకార స్వరూపుడు అనిరుద్ధుడు. పురాణాల ప్రకారం ప్రద్యుమ్నుడి కొడుకే అనిరుద్ధుడు. ఈ నాలుగు తత్త్యాలను కలిగిన 
పరమేశ్వరుడుగా నారాయణుడు ఈ పద్యంలో వివరించబడుతున్నాడు. ఆ నారాయణతత్త్వం కేవలం ఆనంద రూపమైన జ్ఞానం. 
అందుకే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ రూపుడైన వాసుదేవుడు ఆ రూపాలన్నీ క్రమంగా ఉపసంహరించుకొని ఆ మూలస్థితికి 
చేరుకొన్నానని తానే స్వయంగా చెప్పుకొనటం ఈ ప్రకటన విశేషం. ఇట్టా చెప్పుకొన్న పాత్ర శ్రీకృష్ణు డొక్కడే. అందుకే భారతంలో 
పరమాత్ముడు శ్రీకృష్ణుడనీ, అతడి అవతారం లీలామానుషరూపమనీ, అందువలననే అతడు మానవుడివలె చనిపోగలడనీ, 
పరమేశ్వరుడివలె తన తత్త్వాన్ని లోకానికి చెప్పగలడనీ, తెలుపబడింది. మౌసలపర్వం వాసుదేవతత్త్వ మనబడే నారాయణవ్యూహ 
చతుష్టయ తత్త్వమనీ, అదే భారతంలో తెలియదగిన భగవత్తత్త్యమనీ బోధపరుస్తుంది. 
4. మౌనలపర్వం మహాప్రస్థానికపర్వానికి తొలిపలుకు; 

శ్రీకృష్ణ నిర్యాణం అర్జునుడికి అనంతశోకాన్ని కలిగించింది. తేజో మయమైన శ్రీకృష్ణుడి మృతదేహాన్ని చూచి విజయుడు 
దుఃఖంతో మొదట మూర్చిల్లాడు. ఆ తరువాత అతడి మృత శరీరాన్ని కౌగిలించుకొని చాలాసేపు ఉండిపోయాడు. ఆపై తన చుట్టున్నవారి 
బలవంతాన తేరుకొన్నాడు. విధి విధానం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. కన్నకొడుకులు కూడా నోచుకొనని ఆ అపూర్వమైన 
అదృష్టాన్ని అర్జునుడు పొందాడు. అయితే, ఆ తరువాత ద్వారకావాసులను తరలిస్తున్నప్పుడు మార్గమధ్యంలో బోయలు స్త్రీలపై 
దాడిచేసి బంగారం దోచుకొన్నప్పుడు, అర్జునుడు బాణాలు వేసినా అవి వారిపట్ల ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. అర్జునుడికి 


పీఠిక-20 
అస్త్రాల మంత్రతంత్రాలు ఆ సమయంలో స్పురించకుండా పోయాయి. అర్జునుడి ప్రతాపం ఓటుపడ్డట్లయింది. ఆ నిర్వీర్యస్థితికి 
అతడు తట్టుకొనలేకపోయాడు. శ్రీకృష్ణ నిర్యాణం తన ప్రతాప నిష్కమణంగా భావించి శోకించాడు. అతడికి శోకమోహాలు ముంచుకొనివచ్చి 
వేదవ్యాసమునీంద్రుడివద్దకు చేర్చాయి. అతడు యాదవ వీరుల మరణాన్నీ, బలరామకృష్ణుల నిర్యాణాన్నీ, ద్వారకావాసుల దైన్యాన్నీ, 
చివరకు తన నిస్సహాయస్సితినీ పేర్కొని వాపోయాడు. దానికి కారణం చెప్పుమన్నాడు. ఆ తరువాతి కర్తవ్యం తెలువుమన్నాడు. 
వ్యాసమహర్షి శోకమోహావిష్టుడైన అర్జునుడికి అవతారపురుషుడి లీలా మానుష చర్యల వెనుక నున్న తాత్త్విక భూమికను వివరించి, 
అది విషాదానికి ఆలంబనం కాకూడదని బోధించాడు. ఆ తాత్పర్యం ఇది- 


1. మునిశాపంవలన యాదవనాశనం జరిగింది. అందువలన దానికి దుఃఖించ పనిలేదు. యాదవులు కర్మఫలాన్ని అనుభవించారు. 
వారికి ప్రాప్తకాలం వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణుడు వారి నాశనానికి అడ్డుపడకుండా ఉపేక్షవహించాడు. మూడు లోకాలను అన్యథాకరించగలిగిన 
సర్వశక్తిమంతుడు శ్రీకృష్ణుడు. యదునాశం అవశ్యభోక్తవ్యం కాబట్టి ఆ మహాత్ముడు అడ్డుకొనలేదు. ఈ తత్త్వం తెలిస్తే యాదవమరణశోకం 
నీకు ఉపశమిస్తుంది. 


2. నీవు యుద్ధం చేసేటప్పుడు నీపట్ల ఉండే స్నేహంవలన శ్రీకృష్ణుడు రథసారథి అయి వర్తించినా, రుద్రరూపుడై శూలాన్ని 
ధరించి ముందుగా శత్రువులను సంహరిస్తూ నీ విజయానికి దోహదంచేస్తూ ఉండేవాడు. నీ యోగదృష్టికి ఆ దృశ్యం గోచరిస్తూ ఉండేది. 
అప్పుడు కాలం నీకు అనుకూలంగా ఉండేది. కాబట్టి శ్రీహరి నిన్ను రక్షించాడు. ఇపుడు కాలవైపరీత్యంవలన నీ వెంట నీ జంటగానిలిచి 
సాయంగా లేడు. కాలానుకూల్య కాలవైపరీత్యాలు దైవసంకల్పం మీద ఆధారపడి ఉంటాయి. అది తెలిస్తే ఇప్పటి నీ స్థితి స్పష్టమౌతుంది. 
దీనికి విచారించటం అవివేకం. 


3. ధరణిభారాన్ని తగ్గించటానికి విష్ణువు అవతరించి, దుష్టశిక్షణాన్నీ, శిష్టరక్షణాన్నీ అబ్బురపాటు కలిగేటట్లుగా నిలిపి తన 
అవతార కార్యక్రమం ముగియగానే తనువు చాలించి అజరామరం, నిష్కళంకం, నిర్వికారం, నిరంజనం అయిన తన సత్పదాన్ని 
పొంది ఉపశాంతిపరు డయ్యాడు. ఇది మంగళకరమైన శుభస్థితి. మీ వంటి జ్ఞానులు దీనికి శోకించరాదు. 


4. నీవు భీమాదులసహాయంతో అవనీభారాన్ని తగ్గించటంలో శ్రీహరికి తోడ్పడి కృతార్ణుడ వయ్యావు. దైవాజ్ఞను అనుసరించి 
అస్రసముదాయం నిన్ను వదలి వెళ్ళింది. నీవు పూర్వం చేసిన యుద్ధాలలో ప్రదర్శించిన పరాక్రమ విశేషాలకు దేవతలు కూడా 
హర్షించారు. హరి సహకరించినప్పుడు నరుడు రాణిస్తాడు. ఈ రహస్యం తెలిసి విచారించటం వివేకం కాదు. 


యె 


5. బలం, బుద్ధి, చేప-కాలం అనుకూలంగా ఉన్నప్పుడు ప్రకాశిస్తాయి. కాలం వికటించినప్పుడు నశిస్తాయి. పండితులు 
కాలం కలిసివచ్చినప్పుడు మూలమైన మీ తనువులను విడిపెట్టండి. అట్లా మీరు చేస్తే ఆర్యులు కీర్తిస్తారు. 


మౌసలపర్వ కథార్థాలను వ్యాసమహర్షి వ్యాఖ్యానించి అర్జునుడి శోకమోహాలను తొలగించి వివేకాన్ని ప్రసాదించాడు. దీనివలన 
పాండవులకు ఒక భవ్యసందేశం అందింది. వారికి కాలం అనుకూలంగా లేదు. లేదని శ్రీకృష్ణ నిర్యాణం ధ్వనింపజేసింది. పాండవులకు 
సారథిగా, సచివుడుగా, వియ్యంగా, సఖుడుగా, బాంధవుడుగా, విభుడుగా, గురువుగా, దైవంగా వెన్నంటి నిలిచి రక్షించిన దివ్యశక్తిమంతుడు 
శ్రీకృష్ణుడే కాలస్వరూపుడు. అతడు నిష్కమించి పాండవులకు తనువుల వికార స్వభావాన్ని తొలగించుకొనే సందేశ మిచ్చినట్లు సాక్షాత్‌ 
కృష్ణద్వైపాయనుడే సూచించాడు. బోధించాడు. ఆ బోధనయే పాండవ జీవితచరమాంకానికి తొలిపలుకు, మౌసలపర్వం బలరామక్నష్ణుల 
జీవితాలకు భరతవాక్యం. పాండవ మహాప్రస్థానానికి నాందీవాక్యం! అదే మౌసలపర్వ సార్థక్యం. 


పీర్రిక-21 
మహాప్రన్థానికపర్వం 
1. ప్రస్థానప్రయత్నం: 


పాండవుల చరిత్రలోని చరమఘట్టాన్ని రెండు పర్వాలుగా విభజించటం విశేషం. వస్తు విభాగం దృష్ట్యా అది బెచిత్యం 
కూడా. మొదటిది మహాప్రస్థానిక పర్వం. రెండవది స్వర్గారోహణపర్వం. ఇందులో మహాప్రస్థానం చేసింది ఏడుగురు. వారిలో స్వర్గారోహణం 
చేసింది చివరకు ధర్మరాజు ఒక్కడే. వస్తు స్వభావరీత్యా ఈ రెండూ ప్రత్యేక స్వభావాలు కలిగి ఉండటంచేత పరిమాణంలో చిన్నదైనా 
విడివిడి పర్వాలుగా విభజించబడ్డాయి. మహాప్రస్థానం పాండవు లందరిదీ, స్వర్గారోహణం ధర్మరాజు ఒక్కడిదీ. 


తే. “కాలమూలంబు సర్వంబు గాన దీని | కొండుతలంపులు దక్కి మీ రుత్తమంపు 
గతికి. జనుండు నిశ్చింత వికారతనులు । విడిచి యార్యజనంబులు వినుతి సేయ. (మౌస.1.222) 


అన్నది వ్యాసోపదేశం. దీనిని అన్నివిధాలా అర్థంచేసికొని, అక్షరాలా అమలు చేయటానికి నిశ్చయించాడు. ధర్మరాజు 
కాలవిపర్యయాన్ని గమనిస్తే కలికాల ప్రవేశాన్ని స్మరిస్తే పాండవులకు కాలం చెల్లిందన్నది సూక్ష్మబుద్ధికి తోచే వాస్తవం. దానిని 
గుర్తించి ధర్మరాజు దానికి ప్రత్యామ్నాయంగా మరొక సంకల్పం చేయకుండా నిశ్చింతతో కూడిన మనస్సును సమాహితంచేసి యోగనిష్టం 
చేశాడు. అనన్యచింతతో ఉత్తమగతిని పాందాలని దీక్ష వహించాడు. ఉత్తమగతి అంటే తమ కర్మలకు తగిన పరలోక గతి. అది స్వర్గం 
కావచ్చును. మోక్షం కావచ్చును. ధర్మజుడి చిత్తం కర్మయోగ పరిపక్వత చెంది ఉన్నది కాబట్టి మోక్షాన్నికాని, స్వర్గాన్ని కాని లక్షించక 
వికారాలకు నెలవైన దేహాన్ని యోగంతో పరిత్యజించ దలచాడు. అతడు కర్మయోగి కాబట్టి శరీరాన్ని జీవన్ముక్తుడివలె వదలటానికి 
ఉన్ముఖుడు కాలేదు. దానికి కారణం అతడు జనకుడి వంటి రాజర్షి కాడు. అతడు సమగ్ర కర్మయోగి, అతడి ఉత్తమ సంస్కారానికి 
మహాప్రస్థానం ఉత్తమగతికి ఉత్తమ సాధనంగా తోచింది. దానికి అనుగుణంగా అతడు తమ తనువులకు కాలపరిపాకం సిద్ధించిందనీ, 
కాలం సమీపించిందనీ దృఢ నిశ్చయంతో యోగబుద్ధిని అనుసంధించాలని నిర్ణయించాడు. దానికి ఉపబలకంగా కర్మపరిత్యాగాన్ని 
చేయటానికి సంకల్పించాడు. దానికి తమ్ముల నందరినీ ఒప్పించాడు. కాలపురుషుడి లీలలను అందరికీ తెలియచెప్పాడు. తానెత్తుకొన్న 
బరువులను ఒక్కొక్కటి దింపుకొన్నాడు. యుయుత్సుడిని రాజ్యరక్షకుడిగా నియోగించాడు. అతడికి రాజ్యనిర్వహణ రహస్యాలు తెలిపాడు. 
పరీక్షిత్తును హస్తినాపుర ప్రభువుగా అభిషేకించాడు. రాజ్యపాలన విధులను అతడికి బోధించాడు. వజ్రాడిని ఇంద్రప్రస్థ రాజ్యానికి 
ప్రభువుగా చేశాడు. సుభద్రను ఆ ఉభయ రాజ్యాలకు సంరక్షకురాలిగా నియమించాడు. కృపాచార్యుడిని గురువుగా, ధామ్యుడిని 
పురోహితుడిగా నిర్దేశించాడు. పౌరులకు హితవు చెప్పి పరీక్షిత్తును వారికి ప్రభువుగా ప్రతిష్టించాడు. పాండవుల తరువాత సుస్థిర 
పరిపాలన హస్తినాపురిలో కలిగింది. అతడి ప్రభుత్వపు బాధ్యత తీరింది. 


ఆ తరువాత పాండవులు మృతులైన కురు యాదవ వీరులకు విశేష శ్రాద్ధకర్మలు నిర్వహించి, విశేష దానధర్మాలు చేసి 
పితృదేవతల బుణం తీర్చుకొన్నారు. నిరంతరంగా తాము సాగిస్తున్న అగ్నికార్యాలకు సాక్షులుగా నిలిచిన అగ్నులను నీట కలిపి నిత్య 
కర్మలకు ఉద్వాసన పలికారు. ఆపైన నారచీరలు కట్టి, మందిరభోగాలను వదలి, మహాప్రన్థానానికి ఉపక్రమించారు. పాండవులవెంట 
ద్రౌపదిమాత్రం బయలుదేరింది. సుభద్ర రాజ్యరక్షకురాలుగా నిలిచింది. ఉలూచీ, చిత్రాంగదలు వారి వారి పుట్టిళ్ళకు పోయారు. 
మహాప్రస్థానంలో పాల్గొన్నది మొత్తం ఏడుగురు. వరుసగా వారు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, 
వారి వెంట విడువకుండా నడుస్తున్న ఒక శునకం. హస్తినాపురం దాటి వారు యోగటప్రన్థానాన్ని చేపట్టారు. న్గిరయోగ సాధనలు 
సడలకుండా వారు గిరివన నదీనదాలను అవలీలగా దాటి భూప్రదక్షిణంగా తిరిగి హిమవత్సర్వతం దాటి. మేరుపర్వత ప్రాంతాలలో 
ప్రస్థానం సాగించారు. వారితోపాటు శునకంకూడా యోగప్రన్థానం సాగించి వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ధర్మజుడు 
ఆ శునకాన్ని ఎక్కడా ఏమీ ప్రశ్నించలేదు. భీమాదులూ దానిని పట్టించుకొనలేదు. 


పీర్రిక-22 
2. మహాప్రస్తానం: 
థి 


ప్రస్థానం - అంటే ప్రయాణం. మహాప్రస్థానం అంటే శరీరం పతనమయ్యేంత వరకూ యోగసిద్ధితో సాగించే నిరంతరగమనం. 
ఇది సమాధిగతులై శరీరంనుండి జీవుడిని బ్రహ్మరంధ్రంద్వారా ఎడలించి ముక్తి ప్రస్థానం చేసే మహాయోగు లనుసరించే యోగమార్గం 
కాదు. శరీరాన్ని ఉపవాసదీక్షలతో కృశింపచేసి యోగసిద్దితో భూతలాన్ని తాకకుండా పైకెగసి ఆకాశమార్గంలో చేసే యోగయానం. 
దేహమనోవృత్తుల సమతులన సాధనద్వారా కర్మయోగులు సాధించే అద్భుతయానం. మహాప్రస్థానం. యోగసాధన కలిగించే ఫలాన్ని 
ఇస్తుంది. అష్టాంగయోగ ఫలసిద్ధివలననే ఆ ప్రస్థానం సాధ్యమౌతుంది. మహాప్రస్థానంలో భూమిపై పడిన శరీరానికి యోగిశరీరానికివలె 
దహన సంస్కారాదులు అవసరంలేదు. ఆ దేహంపట్ల శోకమోహాలు పొందకుండా, వెనుదిరగకుండా, నిక్షేపాలు, వికారాలు లేకుండా 
సమాహిత యోగచిత్తంతో, సంగవిరహితంగా ప్రస్థానం సాగించటం మహాప్రస్థాన లక్ష్యం. మహాప్రస్థానంతో తనువు త్యజించిన వారికి 
దివ్యలోకాలు లభిస్తాయి. వారు యుద్ధంలో చనిపోయినవారికంటె, యోగంతో తనువులు త్యజించినవారికంటె తక్కువ కారు. పాండవు 
లందరూ అటువంటి పుణ్యాత్ములు పొందే దివ్యపదాలు పొందాలనే మహాప్రస్థానాన్ని చేపట్టారు. 


పాండవుల వెంట ప్రస్థానంలో పాల్గొంటున్న శునకం వారి యోగ ప్రస్థానానికి సాక్షిగా సాగుతున్న యమధర్మరాజు. అతడు 
తన పుత్రుడైన ధర్మరాజును దివ్యపరీక్ష చేసి దివ్యలోకాలకు పంపాలని అంతటి యాత్రకు నడుం కట్టాడు. పాండవులలో ధర్మజుడు 
నివృత్తికి, భీముడు ప్రవృత్తికి ప్రతినిధులుగా ప్రతిస్పందించేటట్లు సంఘటనలు సాగాయి. మొట్టమొదట ద్రౌపది యోగబలం సడలింది. 
ఆమె నేలపై కూలి ప్రాణాలు పరిత్యజించింది. ఆమె స్థితిని చూచి భీము డొక్కడే స్పందించాడు. ఆమె ధర్మం తప్పని ఇల్లాలని దుః 
ఖించాడు. ఆమె పతనానికి కారణమేమిటని ధర్మరాజును ప్రశ్నించాడు. ధర్మరాజు దుఃఖించలేదు. చలించలేదు. యోగం సడలకుండానే 
సత్యం చెప్పాడు. ఆమె పాండవు లైదుగురిపట్లా సమమైన అనురాగం కలిగి యోగసిద్ధిని పొందవలసింది. కాని, అర్జునుడివలన 
పక్షపాతం ప్రదర్శించింది. అందువలన ఆమె పుణ్యం ఫలించలేదు. కాబట్టి ఆ దురవస్థ ఏర్పడిం దని చెప్పాడు. యోగఫలసిద్ధికి 
పుణ్యకర్మల ఫలసిద్ధి కూడా హేతువనే కర్మఫలయోగాన్ని ధర్మరాజు ప్రతిపాదించాడు. ఆమె కర్మదోషమే దేహపతనానికి కారణమయిందని 
చెప్పాడు. అయినా, మహాప్రస్థానంలో ఆమె తనువును త్యజించింది కాబట్టి దివ్యలోకభోగాలకు తిరుగు ఉండదని తాత్పర్యం. దానివలన 
ధర్మరాజు కలత చెందక యోగనిష్టతో ముందుకు సాగాడు. భీమాదులు అనుసరించారు. 


క్రమంగా సహదేవాదులు యోగం సడలి తనువులను త్యజించారు. భీముడు విషణ్డుడై హేతువులను తెలిసికొంటూనే 
ఉన్నాడు. సహదేవుడు నిరహంకారంతో ఎల్లప్పుడూ ధర్మరాజుకు సేవలుచేస్తూ కర్మవీరుడుగా కనబడేవాడు. కాని, అతడు అంతరంగంలో 
తనకంటె ప్రాజ్ఞుడు లేడని గూఢాహంకారాన్ని ప్రదర్శించేవా డని ధర్మజుడు చెప్పాడు. లోకానికి అనహంకారిగా కనబడేవాడు లోలోన 
దురహంకారి, బైట ఒక వేషం లోన ఒకవేషం. అందువలన ఆ పాటు తప్పలేదు. నకులుడు కూడా పెద్దలపట్ల ఎప్పుడూ సౌజన్యమూర్తిగా 
లోకంలో ప్రసిద్ధి కెక్కాడు. కాని, లోలోన తనవంటి అందగాడు లోకంలో ఎక్కడా లేడని గర్విస్తూ ఉండేవాడు. ఈ గూఢాహంకారం 
అతడి పుణ్యపరిపాకానికి తోడ్పడ లేదని ధర్మజుడు తెలిపాడు. ద్రౌపదీ, నకుల సహదేవులు పడిపోయినందుకు అర్జునుడు లోలోన 
కుమిలిపోతూ నేలపై పడిపోయాడు. పవిత్ర చరిత్రుడు, సత్యసంధుడు అయిన అర్జునుడి చావుకు కారణ మేమిటని భీముడు 
అడిగాడు. అతడు కౌరవులనందరిని యుద్ధంలో ఒక్కనాడు సంహరిస్తా నన్నాడు. లోకంలోని కోదండ వీరుల నెల్లప్పుడు నిందించాడు. 
అన్న మాటను నిలబెట్టుకొనక, పరదూషణ చేసే దోషంవలన అర్జునుడి పుణ్యం ఫలించక అతడి శరీరం పతనమైనదని చెప్పి 
ధర్మజుడు మోహానికి లోనుగాక ముందుకు సాగాడు. చివరకు భీముడు పడిపోతూ, తన పతనానికి కారణమేమిటని అన్నను అడిగాడు. 
భీముడు ప్రచండభుజశక్తి కలవాడైనా భోజనప్రీతిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఎదుటివారిని లెక్కచేయక గొప్పలు మాటాడే ప్రగల్భస్వభావంతో 
కూడిన అహంకారం ప్రదర్శిస్తూ ఉండటంవలన తనువు పడిపోయిందని ధర్మరాజు చెప్పాడు. భీమాదులు ప్రవృత్తి వీరులుగా సోదర 
ప్రేమను, సతిపట్ల అనురాగాన్ని ప్రదర్శించారు. వారికి సహజంగా ఉన్న మమకార, అహంకారాలే వారి యోగసిద్ధికి ఆటంకాలై 
మహాప్రస్థానంలో పెద్దవారికంటె ముందుగా శరీరపతనం కావటానికి హేతువులయ్యాయి. భీమాదులలో దోషాలుగా ధర్మజుడు చెప్పినవి 
మోహాహంకారాలు ప్రగల్భాలు. వాటివలన వారికి శోకాదులు కలిగాయి. యోగం సడలింది. శరీరాలు పడిపోయాయి. మరి ధర్మరాజులో 


అవి లేవా? 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 921 
అర్జునుండు పంచతీర్ణంబులం దప్పరసలను శాపవిముక్తుల నొనరించుట (సం.1-208-1) 


వ. ఇట్లుండి యొక్కనాండు తపోధనబ్రాహ్మణసమేతుం డై తత్సమీపంబున సముద్రతీరతీర్ణంబులు 
చూచుచుం జని సౌభద్రం బను తీర్ధంబు. గని యందు స్నానంబు సేయ సమకట్టిన నర్జునుం జూచి యందుల 
మును లి ట్లనిరి. 147 

ప్రతిపదార్థం: ఇట్టు+ ఉండి; ఒకనాండు; తపస్‌+ధన, (బ్రాహ్మణ, సమేతుండు+ఐ= తపస్సే ధనంగా కల బ్రాహ్మణులతో 
కూడుకొన్నవాడై; తత్‌+సమీపంబునన్‌= ఆ మణిపూరపురానికి దగ్గర; సముద్రతీర, తీర్ణంబులు= సముద్రం ఒడ్డున గల 
తీర్ధాలు; చూచుచున్‌= చూస్తూ; చని=వెళ్ళి; సౌభ(ద్రంబు+అను= సౌభద్రం అను పేరుగల ; తీర్థంబున్‌= తీర్ణాన్ని; కని= చూచి; 
అందున్‌= ఆ తీర్థంలో; స్నానంబుచేయన్‌= స్నానం చేయటానికి; సమకట్టినన్‌= పూనుకోగా; అర్జ్హునున్‌= అర్జునుణ్ణి; చూచి= 
కనుగొని; అందులన్‌= అందున్న; మునులు= బుషులు; ఇట్టు+అనిరి. 

తాత్పర్యం: ఈ విధంగా ఉన్న అర్జునుడు ఒకనాడు తపోధనులైన (బ్రాహ్మణులతో కలిసి ఆ మణిపూరపురానికి 

దగ్గరగా ఉన్న సము(ద్రతీరతీర్ణాలను చూస్తూ సౌభద్రతీర్థాన్ని దర్శించాడు. అందులో స్నానం చేయటానికి పూనుకోగా, 

అక్కడ ఉన్న మునులు అతనితో ఇట్టా అన్నారు. 


తరలము. 

ఇది సొరంగ నసాధ్య మెవ్వరి కిందువంశవరేణ్య! వి 

న్మిదియ కా దివి యేనుతీర్ధము లీసముద్రతటంబునన్‌ 

విదితముల్‌ దురితాపహంబులు వీని నెన్నడు నాడనో 

డుదురు సన్మును లిందు. గోల్మొసకుల్‌ గొనున్‌ వడి. జొచ్చినన్‌. 148 
ప్రతిపదార్థం: ఇందు, వంశ, వరేణ్య= చంద్రవంశశ్రేష్టుడా!; ఓఅర్జునా!; ఇది= ఈ తీర్థం; చొరంగన్‌= ప్రవేశించటానికి; 
ఎవ్వరికిన్‌= ఎంతటివారికైనా; అసాధ్యము= వీలుకాదు; వినుము; ఇదియ, కాదు= ఇది ఒక్కటే కాదు; ఇవి, ఏను, తీర్థముల్‌= 
ఇవి అయిదు తీర్థాలు; సముద్ర, తటంబునన్‌= ఈ సముద్రతీరాన; విదితముల్‌= ప్రసిద్దాలు: దురిత+అపహంబులు= 
పాపాన్ని పోగొట్టేవి; సత్‌+మునులు = మహామునులు; వీనిన్‌= వీటిలో; ఎన్నండున్‌= ఎప్పుడును; ఆడన్‌= స్నానమాడటానికి; 
ఓడుదురు= భయపడతారు; ఇందున్‌= ఈ నీటిలో; చొచ్చినన్‌= (ప్రవేశిస్తే; వడిన్‌= వెంటనే; కోల్‌+మొసళుల్‌= పెద్ద మొసళ్ళు; 
కొనున్‌= పట్టుకొంటాయి. 


తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్టా! ఓ అర్జునా! ఈ తీర్థాన్ని (ప్రవేశించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. వినుము. ఇదే కాదు. 
ఈ సముద్రతీరాన (ప్రసిద్దాలు, పాపహరాలు అయిన అయిదుతీర్ణాలు ఉన్నాయి. మహామునులుకూడా వీటిలో 
స్నానం చేయటానికి భయపడతారు. దీనిలో (ప్రవేశిస్తే వెంటనే పెద్దమొసళ్ళు పట్టుకొంటాయి. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 1.21.విశేషం. 


వ. 'సౌభద్ర పాలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్దంబు 
లయిన యిప్పంచతీర్ధంబు లిప్పుడు నూటేండ్లంగోలె నుగ్రగ్రాహగ్భహీతంబు లయి దుర్దనగ్భహీతంబు లయిన 


పీరిక-23 
3. అమరేంద్రుడి ఆహ్వానం: 


ఆ పరీక్షలు నిర్వహించటానికే అమరేంద్రుడు స్వర్గంనుండి స్వర్ణరథంతో దిగి వచ్చాడు. కల్పవృక్షాల కొమ్మలనుండి పూలవానలు 
కురిపించాడు. మునీంద్రులచేత స్తోత్రపాఠాలు చదివించాడు. దివ్యరథాన్ని ఎక్కుమని ధర్మరాజును కోరాడు. సశరీరస్వర్గం ధర్మరాజు 
ముందు సన్నద్ధమై ఉన్నది. ధర్మజుడిలో ఏ మాత్రం మోహమున్నా ఎగిరి గంతువేసి రథమెక్కేవాడే కాని, అతడు శోకసంతప్పుడయ్యాడు. 


శా, “తోడంబుట్టువు లందజుం బడిన యా దుఃఖంబు చిత్తంబు సం 
పీడం బెట్టెడు; సాకుమార్యవతి దప్పిం గూలె( బాంచాలి; వా 
ర్లోడై! వచ్చిరి; వారు లేక యిట మీతో రాను; వారెల్లనా 
తోడంగూడ(గ వచ్చునట్టుగం గృపాధుర్యాత్మ! కావింపవే!” (మౌస.1.50) 


అని వేడుకొన్నాడు. ద్రౌపదీ, తమ్ములూ పడిపోయిన సన్నివేశాలను ఉద్విగ్నహృదయుడై భీముడు నివేదించినప్పుడు అత్యంత 
ధైర్య నిగ్రహవృత్తితో చెదరని యోగ సమాధితో ప్రస్థానం సాగించిన ధర్మరాజు ఇంద్రుడి ఎదుట పత్నీ సోదరుల వియోగ దుఃఖం 
మనస్సును వివరీతంగా పీడిస్తున్నదని వాపోయి, వారు లేని స్వర్గలోక భోగాలు తనకు అనుభోగ్యాలు కావని చెప్పుతూ, వారినికూడా 
అనుమతిస్తే అమరలోకానికి రావటానికి సుముఖత వ్యక్తం చేశాడు. 

ధర్మజుడి సమాధానం శోతలో కొన్ని అనుమానాలు రేకిత్తించే అవకాశం ఉన్నది. 

1. ధర్మరాజుకు పత్నియందూ, తమ్ములయందూ ఉన్నది సమత్వబుద్ధియా? మోహబుద్దియా? అతడి మాటలలో కానవచ్చేది 
బంధుప్రీతియా? ధర్మ ప్రీతియా? 

2. తనువులను త్యజించిన తమ్ములను, భార్యను గురించి శోకిస్తున్న ధర్మరాజు సశరీరులుగా వారికికూడా దివ్యభోగానుభవాలకు 
అవకాశమిమ్మని కోరుతున్నాడా? లేక వారందరూ తనువులను వీడగా తాను తనువుతో స్వర్గభోగాల నెట్లా భోగించేది? అని సంశయిస్తున్నాడా? 
స్వర్గానుభూతిలో అందరికీ సమత్వాన్ని కోరుతున్నాడా? 

3. చివరకు మిగిలే ప్రశ్న - స్వర్గం సశరీరంగా అనుభవించేదా? అయితే తా నొక్కడికే ఆ అవకాశం ఎందుకు కలగాలి? 
తమ్ములకూ భార్యకూ కలిగించవచ్చును కదా? తోడైవచ్చినవారిని మార్గమధ్యంలో వదలి ఒంటరిగా స్వర్గానికి పోవటం ధర్మమా? ఈ 
అసమానతలను ఇంద్రుడే తన దయాప్రవృత్తితో తీర్చగలడు. అందుకే ధర్మజుడు అతడిని ప్రార్థించటం. 

ఇటువంటి ధర్మసందేహాలన్నీ తీరేటట్లు సముచిత సమాధాన మిచ్చాడు స్వర్గాధిపతి. 1. ధర్మరాజా! నీకు శోక మెందుకు? 
భార్యా సహితులై నీ తమ్ములు తనువులు వదలి స్వర్గలోకానికి వెళ్లారు. నీవు వారిని అక్కడ చూడగలుగుతావు 2. నీవు ధర్మమయాత్ముడవు 
కాబట్టి శరీరాన్ని వదలవద్దు. వెంటనే ఈ తనువుతో స్వర్గానికి బయలుదేరుము” అన్నాడు. తనువులు వదలిన తమ్ములను, ద్రౌపదిని 
తనువుతో వెళ్ళితేనే స్వర్గంలో చూడవచ్చుననీ అప్పుడు శోకం శమిస్తుందనీ - సమాధానం చెప్పి ధర్మజుడిలోని శోకమోహాలను 
వారించి స్వర్గగమనానికి పునరాహ్వానం పలికాడు పురందరుడు. 

4. ధర్మసంవాదం: 

ఆ తరువాత ధర్మరాజు ఒక ధర్మసందేహాన్ని లేవనెత్తాడు. మొదటినుండి మహాప్రస్థానంలో అత్యంత దృఢభక్తితో అనుసరిస్తున్న 
ఆ భవ్యశునకాన్ని నిర్ణయతో వదలిరావటం న్యాయం కాదనీ, అదికూడా తనతో రావటం ధర్మమనీ ఇంద్రుడిని కోరాడు. ఇంద్రుడు 
కుక్కకు దివ్యభావం కలగటం అసంభవమనీ, దానిని వదలి రావటం క్రూరత్వం కాదనీ, ఆలస్యం చేయక రథాన్ని ఎక్కుమనీ 
దేవేంద్రుడు ధర్మరాజును త్వరపెట్టాడు. 

ధర్మరాజు ధర్మహానివలన పాపం కలుగుతుందనీ, అది పుణ్యహాని కలిగిస్తుందనీ, దానివలన సద్గతులు దూరమౌతాయనీ, 
కాబట్టి పాపకార్యానికి తాను తలపడననీ వాదించాడు. సత్పురుషులు అశ్రితులను రక్షించాలనీ, భక్తపరిత్యాగంవలన కలిగే సంపద 


పీఠిక-24 
పరిత్యాజ్యమనీ ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించాడు. శునకానికి స్వర్గంలో స్థానం లేదనీ, దానిని వదలటంవలన పాపం రాదనీ దేవేంద్రుడు 
పలికి అతడి పాపభీతిని తొలగించాలని యత్నించాడు. ధర్మరాజు దానికి అడ్డు తగిలి, భక్తితో సేవించేవాడిని వదలితే బ్రహ్మహత్యాదోషం 
వంటి పాపం కలుగుతుందని పలికి కుక్కను వదలనని ప్రతిజ్ఞ చేశాడు. దానికి శుచికి సంబంధించిన అభ్యంతరాన్ని సురేంద్రుడు 
ప్రస్తావించాడు. నిష్టాపరులు కుక్కను తాకితే వారి పుణ్యమంతా నశిస్తుందని అన్నారు. “ఇంత పనికిరాని పని నీవు ఎందుకు చేయాలి? 
దీనిని నీవు వదిలితే చాలు నీకు స్వర్గసౌఖ్యం లభిస్తుంది” అని మోహపెట్టాడు. ఇంకా ఇట్లా అన్నాడు. 


చ. “జనులు నుతింప6గా సుకృతసంపద౦ జేసి యమర్త్య భావముం 
గనియును జెంద కిట్లునికి కార్యమె? ద్రౌపది, భీమసేను, న 
రును గవలం ద్యజించుటకు సువ్రత! చాలితి; చాల వయ్య దీ 
శునకము విడ్వ; నిత్తెజంగు సూరినుతుండగు నీకు నర్హమే?” (మౌస.1.56) 


ఈ సూటి ప్రశ్నకు ధర్మజుడు రోషంతో, అహంకారంతో సమాధానం చెప్పవచ్చును. కాని, అతడు నిగ్రహించుకొని, నిబ్బరంగా, 
నిరహంకారంగా మాటాడాడు. “ధర్మప్రభువులకు ధర్మం నేను చెప్పగలనా? పెద్దలతో వాదం చేయవచ్చునా? అయినా, వినయంతో 
విన్నవించుకొంటానని దోషంలేని పద్ధతిలో దోసిలి ఒగ్గి పలికాడు". భీమాదులూ ద్రౌపదీ చనిపోయారు కాబట్టి ఏడ్చినా తిరిగి రారని 
మోహం చంపుకొన్నాను. కాని, చావని ఈ కుక్కను విడువనంటే మీరు తప్పుగా భావించటం న్యాయమా?” అని ప్రశ్నించాడు. 


చ. “అనఘచరిత్ర! విన్ము శరణాగతు. జేకొన కున్కి శుద్ధమి 
త్రునియెడం జేయు ద్రోహము, వధూటి వధించుట, విప్రనర్థముం 
గొనుట యనంగంగల్లు నివిగూడ సమంబగు; నాకుం జూడ భ 
క్తు ననపరాధునిన్‌ విడుచు దోషముతో నిది యోర్వ వచ్చునే? 


ఊఉ. కావున నాకలోకపు సుఖం బటు లుండంగనిమ్ము దేవ! నీ 
భావము నిల్పు నా దెస6 గృపాభరితంబుగ సారమేయ సం 
భావనసేంత దోసముగ౦ బట్టమి నాకు వరంబు, నీవు పా; 
మ్మీ వనభూమి నుండెద సమిద్ధతపంబుల నిన్న కొల్చుచున్‌.” (మహా.1.58.59) 


ఈ వాక్యాలు ధర్మరాజుయొక్క పరిపూర్ణ ధర్మస్వరూపాన్ని ప్రత్యక్షీకరింప చేశాయి. వినయంతో విజ్ఞతను ప్రకటించిన ధర్మరాజు 
ప్రగల్ఫోక్తులు పలుకని వాడయ్యాడు. “యోగినః సమదర్శినః అన్న గీతావాక్యానికి అనువుగా కుక్కయందూ, కుక్కమాంసం 
తినేవాడియందూ సమంగా వ్యవహరించే సమత్వాన్ని ప్రకటించి యోగనిస్టను పోషించుకొన్నాడు. కుక్కను శరణాగతుడిగానూ, భక్తుడిగానూ 
పోల్చి చెప్పి రాజధర్మాన్నీ దైవధర్మాన్నీ స్పృశించి ఇటు మానవులకూ అటు దేవతలకూ గల ధర్మసామ్యాన్ని ధ్వనింపజేశాడు. 
అపరాధం చేయని భక్తుడిని వదలటం శరణాగతుడిని వంచించటంవలన కలిగే పాపం మిత్రద్రోహం, వనితావధ, బ్రాహ్మణ 
ద్రవ్యచౌర్యంవంటి దోషాలవలన కలిగే పాపంకంటె దుర్భరమని పాపచింతను వ్యక్తంచేసి స్వర్గ ప్రాప్తికి ఆ పాపం అడ్డుకట్టవంటి దని 
ధర్మనిష్టను ప్రదర్శించాడు. కుక్క కొరకు స్వర్గభోగాలను ప్రక్కకు పెట్టటం ధర్మరాజుయొక్క మోహరాహిత్యాన్నీ, సారమేయాన్ని 
సమర్థించటమే పాపమని దేవేంద్రుడు భావిస్తే దానిని క్షమించే వరమిమ్మని కోరే వినయాన్నీ విజ్ఞతనూ ప్రకటించే వివేకాన్నీ ప్రదర్శించాడు. 
ఒకవేళ ఆ విధంగా కోరటంవలన దేవేంద్రుడికి కోపంవస్తే అతడి అనుగ్రహం కలిగేంతవరకు వనంలో ఉండి తపన్సు చేస్తానని 
తిరుగులేని నియమశీలాన్ని ప్రదర్శించి దేవేంద్రుడిని ధర్మశీలంతో బంధించాడు. ధర్మవినయ దయాదిగుణ ప్రకాశమైన వాక్యరచనా 
విధానం విషయ నిరూపణ సమర్థం కావటమే కాకుండా విషయాతీతుడైన దైవాన్నికూడా అర్ద పరిచింది. సారమేయరూపుడైన 
ధర్ముడు నిలువున పులకించి నిజరూపం ధరించి ధర్మజుడి ధర్మస్థితిని వేనోళ్ళ కీర్తించాడు. పూర్వం ద్వైతవనంలో నీటిమడుగులో 


పీర్రిక-25 


నీరుత్రాగి విగతజీవులైన తమ్ములలో ఒక్కరిని కోరుకొమ్ము బ్రతికిస్తానన్నప్పుడు, ధర్మరాజు తన పినతల్లి పెద్దకొడుకైన నకులుడిని 
కోరుకొని ప్రదర్శించిన ధర్మనీతిని ప్రశంసించాడు. ఆగ్రితరక్షణధర్మంతో శునకంకొరకు ఇంద్రుడి రథాన్నే ఎక్కనన్న ధర్మజుడి త్యాగశీలాన్ని 
కీర్తించాడు. ధర్మరాజువంటి ధర్మవీరులు స్వర్గంలో కూడా ఉండరని మెచ్చుకొన్నాడు. 
ఉ. “ఇంతటి పెంపు గల్లుట మహేంద్రు(డు నీ దెస గాంచె; నీవు ని 

శ్చింతత మెనితో6 జనుము సిద్దపథంబున6 బుణ్యలోకముల్‌ ॥; 

వింతలు గాకయుండ( బృథివీవర! నీకు నుదారసాఖ్య మ 

త్యంతము నవ్యయంబు నగు నందలి మాన్యులు సంస్తుతింప(గన్‌. (మహా.1.66) 


అని ప్రోత్సహించాడు. ఇంద్రాది దేవతలందరూ కలసి ధర్మరాజు నెత్తికొని దివ్యరథంలో ఉంచి, దాని ప్రక్కన తమ 
రథాలు నడపుకొంటూ, సిద్ధగణాలు స్తుతిస్తూ ఉండగా స్వర్గలోకానికి పరమాహ్లోదంగా తీసికొనివెళ్ళారు. 
ఆ దివ్యసన్నివేశాన్ని చూచి నారదమహర్షి ఎల్లవారును వినేటట్లు సంపూర్ణస్వరంతో ఇట్లా ధర్మజుడి ప్రశంసను ప్రకటించాడు. 


ఉ. “దానములం దపంబులను దద్దయు. బేర్కలయట్టి వారలన్‌ 
మానవనాథులన్‌ వినమె? మాసె దదీయ యశంబులెల్ల నీ 
మానిత కీర్తిదీప్తలు సమస్త జగంబులయందు. బర్వుట 
న్మేనులతోడ వా రిటుల నేర్చిరె రా నమరత్వసిద్దికిన్‌. (మహా.1.69) 


పూర్వ ప్రభువులు చాలామంది స్వర్గాన్ని పొందారే కాని, బొందితో స్వర్గాన్ని అధిరోహించినవారు లేరనీ, ధర్మరాజుకే ఆ 
పుణ్యం దక్కిందనీ దేవర్షి ప్రకటించాడు. మహాప్రస్థానికపర్వంలో అద్భుతం ధర్మజుడు మేనితో స్వర్గారోహణం చేయటం. 


అది కలిగించిన మరొక అద్భుత మేమిటంటే తనకంటె ముందు తనువులు చాలించి స్వర్గంలో నివసిస్తున్న తమ్ములను, 
భార్యను, తన పక్షంవారైన శూరులనూ చూడాలనే కోర్కె కలగటం, వనవాసం చేస్తున్న ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షిని కోరినవరం కూడా 
ఇటువంటిదే. అప్పుడు గంగనుండి దివ్యదేహాలతో వెలువడిన వీరవర్గాన్ని దర్శించాడు ధర్మరాజుకూడా. ఆ తరువాత ధృతరాషుడు. 
గాంధారి, కుంతి, తమ్ములు, ద్రౌపది మొదలైనవారు దివంగతులయ్యారు. వారినందరినీ స్వర్గంలో చూడవచ్చునని ఇంద్రుడు సూచించాడు. 
అమరనాథుడు అడగకుండా ఇచ్చిన అపూర్వమైన వర మది. దానిని ప్రసాదింపజేయండని దివ్య మహర్షులను ముందుగా కోరాడు. 
ధర్మరాజు కాని, నారదాదులు ఆ కోర్కెను వారించారు. అపారపుణ్య ఫలంగా దివ్యదేహాలుండే స్వర్గంలో ప్రవేశించి మానవ దేహ 
వికారమనస్కతతో బంధుమిత్రులపై దేహబంధమమకారాలను పెంచుకొని దర్శించాలని కోరటం దేవతలు మెచ్చే కార్యంకాదని 
నచ్చచెప్పటానికి యత్నించాడు. కాని, ధర్మజుడు వారి అభ్యంతరాన్ని పట్టించుకొనలేదు. సరాసరి దేవేంద్రుడినే తెగవేసి అడిగాడు. 


ఉ.  'మీరిటు లేమి సెప్పిన నమేయభుజాబలభగ్న దైత్య! యే 
గారవ మొప్ప దమ్ములను గాంతను బుత్రుల మిత్రకోటిం గ 
న్నారంగం జూడకుండుటకు నక్కట యోర్తునె? యెల్లభోగముల్‌ 


వారల. జూచి క్రమ్మజంగ వచ్చి సుఖప్టితిమై భుజించెదన్‌.” (మహా.1.75) 
అమరలోకానికి భాతికకాయంతో వచ్చిన భూపతి కోరే కోరిక అమరపతికే అద్భుతంగా తోచవచ్చును. మరి తనువుతో ధర్మరాజును 


దివ్యలోకానికి దేవతలు ఎందుకు తెచ్చినట్టు? అది వేరుపర్వతమంత ప్రశ్న. దీనికి అద్భుతమైన సమాధానం చెవృటమే 
మహాభారతేతిహాసకథా నిర్వహణంలోని నిజమైన అద్భుతం. అందుకే స్వర్గారోహణపర్వం స్వతంత్ర పర్వంగా సముదృవించింది. 


1. మూడు రంగాలు: 


ధర్మరాజుకు ఏర్పడిన ధర్మపరీక్షలు రెండు విధాలు: అవి మానవ పరీక్షలు, దైవపరీక్షలు, మానవకృతపరీక్షలలో కృష్ణ 
భీమార్జునుల శక్తి యుక్తులను ఉపయోగించుకొని విజయాలను సాధించాడు. దైవకృతమైన ధర్మపరీక్షలలో స్వీయమైన యోగశక్తిని, 
ధర్మప్రవృత్తిని ఉపయోగించి సర్వ స్వతంత్రుడై వ్యవహరించి మానవులను, మహర్షులను, దేవతలను మెప్పించి తన ఉత్తమ 
ధర్మవీర నాయకత్వాన్ని నిలుపుకొన్నాడు. దైవపరీక్షలలో మకుటాయమానమైనది స్వర్గారోహణపర్వంలో నిర్వహించబడే చరమపరీక్ష. 
ఇది విలక్షణమైనది. దీనిలో ప్రదర్శించబడే ధర్మస్థితికి “దేవత్వమే” ఫలం! 


ఇతిహాసంలో నాయకుడు పొందే కర్మఫలానుభవాన్ని కూడా చిత్రించటం ఒక మహాసంప్రదాయం. మహాభారతంలో 
ఆ భాగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. ఆ నిర్వహణ శిల్పం స్వర్గారోహణ పర్వంలో నాటకీయంగా, అద్భుతంగా చిత్రించబడింది. 
ఇందులో ప్రధానంగా మూడు రంగాలు ఉన్నాయి. మూడు అద్భుతాలు ఉన్నాయి. ముప్పేటగా సాగే ఈ కథా సంవిధానం దేవలోకంలో 
చిత్రించబడిన ధర్మజ ధర్మవీర దివ్యవిలాసం. 


దీనిని ఈ విధంగా విశ్లేషించవచ్చును. 


1. ధర్మరాజు పాంచభౌతిక శరీరంతో స్వర్గలోకంలో ప్రవేశించినా, ఆ శరీరంతో ఎటువంటి భోగాలు అనుభవించగలడు? శరీర 
వికారాలకు స్వర్గనరక భోగాలు అందుతాయా? అయితే ఆ రెండు లోకాల భోగాలనూ ధర్మరాజు శరీరానికి అందించి అనుభవింపజేసే 
మార్గం ఏమిటి? ఆ వ్యూహాన్ని చిత్రించి నిర్వహించిన దర్శకులు స్వర్గనరకాధిపతులు మహేంద్రుడు, యముడు, ప్రక్కనుండి 
సమీక్షిస్తూ సమయోచిత సూచనలను, ప్రశంసలను అందించిన మార్గదర్శులు మహర్షులు. వీరందరు కలిసి ఆడిన స్వర్గనరక మాయాదర్శన 
రంగం ప్రథమరం౦గం. 


2. స్వర్గనరకాలలో సంచరించేటప్పుడు శరీరానికి సంబంధించిన రాగద్వేషాలకు మనస్సులోనైనా, ధర్మవర్తనంలో ధర్మరాజు 
స్థిరంగా నిలువగలుగుతాడా లేదా అన్న పరీక్ష చేయటం రెండవరంగం. దుర్యోధనుడు స్వర్గభోగాలు అనుభవిస్తున్న దృశ్యం ధర్మరాజుకు 
అసూయ కలిగించింది. దానివలన స్వర్గభోగాల మీద అసహనభావం ఏర్పడింది. కర్ణభీమాదులు నరకలోకయాతనలు అనుభవిస్తున్నారని 
తెలిసిన ధర్మజుడు- దుస్సహమైన నరకంలో వారితో కలిసి ఉండటమే తనకు ఆనందమని ప్రకటించటం అతడి. ధర్మ ప్రవృత్తికి 
ప్రతీకగా నిలిచింది. స్వజనం కొరకు స్వర్గాన్ని కాదన్న ధర్మజుడి ప్రవృత్తి యమధర్మరాజును ఆనందంలో ముంచెత్తింది. అది 
దేవేంద్రుడూ తానూ కలిసి పెట్టిన దివ్యపరీక్షగా ప్రకటించి ధర్మజుడి ఉత్తమ ధార్మిక ప్రవృత్తిని ఉదాత్తంగా కీర్తించాడు. ఉత్తమ 
ధర్మవీరుడి శరీరధారణం స్వర్గనరకభోగ పరీక్షలో నిగ్గు తేలటం ఈ ద్వితీయరంగ ప్రయోజనం. 


3. స్వర్గంలో శరీరంతో అనుభవించే అనుభవం లేదనే రహస్యం తెలిసిన తరువాత కూడా ధర్మరాజు తనువుతో తనవారిని 
స్వర్గంలో చూడాలని అనుకొనటం ఎంతటి భ్రాంతిమూలమో తెలపటం జరిగింది. స్వర్గవాసులు దివ్య దేహాలతో ఉంటారు. వారిని 
దివ్యదేహులే చూడగలరు. అందువలన ధర్మరాజు ఆకాశగంగలో మునిగి పాంచభౌతికకాయాన్ని వదలి, దివ్యదేహాన్ని ధరించి కర్ణాదులను 
దర్శించవచ్చునని యమదేవేంద్రులు చెప్పి, ఒప్పించి దివ్యగంగలో మునిగేటట్లు చేశారు. ధర్మరాజు తనువును గంగలో త్యజించి 
దివ్యదేహంతో వెలువడి తనవారిని దివ్యదేహులుగా దర్శించాడు. విశేష మేమంటే - ఆ దివ్యదేహాలకు, భౌతికకాయ స్పృహలు లేవు. 
ధర్మరాజుకూ తమ స్పృహ లేకపోవటంచేత అహంకార మమకార బంధాలు అతడికి స్ఫురించలేదు. పొగలేని అగ్నివలె ధర్మరాజు 
వెలుగొందుతూ దేహానుబంధాలు లేని దివ్యత్వాన్ని అనుభవించాడు. ఈ అనుభవం కలగటానికి దేవేంద్రుడు, యముడు, నారదాది 
మునీంద్రులు సహకరించారు. ధర్మరాజు చివరకు తేజోరూపంతో ధర్ముడిలో లీనమైపోయాడు. ఇది అద్భుతాంతమైన చివరిరంగం. 
దీనితో స్వర్గారోహణపర్వమే కాదు మహాభారతేతిహాసం కూడా పరిపూర్ణమౌతుంది. 


ర్ఫీధ్రిక్ర-27 
2. ఆరోహణమే కాని అవరోహణం లేదు: 


“స్యర్గారోహణం” అనే సమాసం సార్థకమైనది. స్వర్గమోక్షాల రెండింటిలో ఆరోహణం ఉన్నా, 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశస్తి” 
అనే గీతా వాక్యం ప్రకారం స్వర్గం నుండి మాత్రమే పుణ్యభోగానంతరం జీవులు మర్త్యలోకానికి “అవరోహణంి చేసే అవకాశం ఉన్నది. 
దానిని స్ఫురింపజేసేది మొదటి అర్థం. అంటే పాండవాదులు తాము చేసిన పుణ్యకర్మల ఫలితంగా స్వర్గాన్ని పొందుతారు. పుణ్యఫలాలను 
అక్కడ అనుభవించి మరల భూలోకంలో జన్మలెత్తుతారు. ఈ సంసారచక్రాన్ని స్ఫురింపజేసే అర్థం ఆ శీర్షికలో ధ్వనింపజేయబడుతుంది. 
స్వర్గారోహణపర్వం ఇంతకంటె విశిష్టమైన అర్థాన్ని కూడా అందిస్తుంది. అప్పుడే దాని అర్ధం సార్థకమౌతుంది. 

మహాభారత కథనంతా విని జనమేజయుడు వైశంపాయనుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న 
వీరులందరూ స్యర్గానుభవాలను పొంది తిరిగి మర్త్యలోకంలో పుట్టారా? అని, దానికి వైశంపాయనుడు ఒక దేవరహస్యం చెప్పాడు. అది 
వేదవ్యాసుడే చెప్పాడని వెల్లడించాడు. భారతయుద్ధం శ్రీకృష్ణావతార లీలా విశేషంలో భాగంగా జరిగిందే కాబట్టి ఆ తరంలో పుట్టిన 
వారందరూ కారణ జన్ములనీ, వారందరూ దేవాంశలలోనో, రాక్షసాంశలలోనో, గంధర్వాది దేవయోనుల అంశలలోనో పుట్టినవారనీ, 
వారందరూ శరీరాలను వదలి కర్మఫలానుభోగాలను స్వర్గనరకాలలో అనుభవించి, చివరకు వారి వారి మూల ప్రకృతులలో భాగాలుగా 
కలిసిపోయారే కాని పునర్ణన్మలు ఎత్తలేదని తెలిపారు. అందువలన మహాభారత పాత్రలన్నీ పునర్జన్మలెత్తని వారే అయితే వారందరూ 
పొందింది మోక్షం మాత్రం కాదు. దానాలూ, ధర్మాలూ, యజ్ఞాలూ, తీర్థయాత్రలూ, వ్రతాలూ, తపస్సులూ, యుద్ద్ధాలూ మొదలైన 
పుణ్యకర్మలవలన ఆయా యజమానులు వివిధ పుణ్యలోకాలు పొందుతారు. వాటి నన్నింటినీ స్వర్గలోకంలోని భాగాలుగానే పరిగణించటం 
పరిపాటి. అందువలననే. 


తే. “రాజసూయశ్వమేధాధ్వరముల సంచి | తంబు లయిన యుదాత్తలోకంబు లనుభ 
వింపు మాధిక్య మహనీయ విభవ మెసంగ । నక్షయోదార సౌఖ్యంబు లావహిల్ల.” (మహా.1.44) 


అని మహేంద్రుడు ధర్మరాజుకు ఆయా లోకానుభవాలను స్వర్గానుబంధంగా నియోగించాడు. ధర్మరాజు చివరకు 
యమధర్మరాజులో లీనం కావటం కూడా స్వర్గారోహణంలోనికే వస్తుంది. అంటే మహాభారత పాత్రలకు స్వర్గపరంగా ఆరోహణమే కాని, 
అవరోహణం లేదని ఈ పర్వం ప్రకటించే పరమతాత్పర్యం. 


3. పద్యత్రయం: పర్వహృదయం: 

ఆదర్శ ధర్మవీరుడైన ధర్మరాజు ఉత్తమ కర్మవీరుడు. కర్మయోగానికి సంబంధించిన సర్వధర్మభోగాల అనుభవం అతడి 
జీవితంలో చూచాడు. చాలావరకు అనుభవించాడు. లోకాంతర వర్తనంలోకూడా తదనుభూతిని దేవేంద్ర యమధర్మరాజుల అనుగ్రహంవలన 
తెలుసుకొన్నాడు. మహేంద్రుడి ఉపదేశం కర్మఫలోపనిషత్తు వంటిది. 
క. “విను మొక్కటి సెప్పెద రా | జనువానికి నెల్లం దప్ప దవనీశ్వర! యె 

ట్లును నారకస్థలంబుం । గనుంగొన వలయు; టిది వేదకథితము సుమ్మీ! 


ల్‌ 


“పుణ్యంబులును బాపములు రెండు జోకలై | యుండు౮ బుణ్యంబుల నొదవు నాక 
సుఖము పాపంబుల. జొప్పడు నరక దుః । ఖము; విను మున్ను నాకంబు సుఖము 
ననుభవించిన యట్టి యతండు పదంపడి | యధిక నారకపీడ ననుభవించు; 

మున్న నారకదుఃఖమున( బడ్డవా( డనం । తరము నాకమునం దాం బొరయు సౌఖ్య; 


తే. మల్పపుణ్యుండు తొలి తొలి యమరతా సు | ఖంబు గయికొని మజియు దుఃఖముల నొందు; 
భూరిపుణ్యుండు మునుమును ఘోరనిరయ । యాతనల నొంది వెండి సౌఖ్యంబు లొందు.” 


క. ఇట నేను నిన్ను. బుత్తెం | చుట యుత్తరకాల దివ్యసుఖ సంగమ సం 
ఘటనకు. గాదే? నీ కట | కటంబడుటకు దీని. దెలుపంగా రావలసెన్‌.” (మహా.1.38-40) 


పీర్రిక-28 
స్వర్గారోహణపర్వ సారం ఈ పద్యత్రయం. 
కవిత్రయం రచించిన ఆంధ్రమహాభారతం తెలుగులో వెలసిన పంచమవేదం. 


తే. అమల ధర్మార్ధ కామమోక్షముల గుజిచి । యొలయు తెరు వెద్దియును నిందుంగలుగు; నదియ 
యొండెడలం గల్లు; దీన లేకుండు చొప్పు । దక్కొకంటను లేదు వేదజ్ఞులార!' (మహా.1.82) 
మహాభారతం: శాంతరసం: ధర్మవీరం: 


శాంతానికి రసస్థితి నంగీకరించే లాక్షణికులలో ప్రధానంగా వినవచ్చే వాదాలు రెండు. ఒకటి శాంతరసం నవమరసమని 
వివేచించేది ('నిర్వేదస్థాయి భావాత్మకః శాంతోతి పి నవమో రసః”-కావ్యప్రకాశమ్‌) మరొకటి శాంతం ప్రకృతిరసమని ప్రతిపాదించేది. 


“భావా వికారా రత్యాద్యా శృాంతస్తు ప్రకృతిర్మతః। 

వికారః ప్రకృతేర్ణాతః పునస్తత్రైవ లీయతే॥ 

స్వం స్వం నిమిత్త మాసాద్య శాంతాద్భావః ప్రవర్తతే। 

పునర్నిమిత్తాపాయే తు శాంత ఏవ ప్రలీయతే॥ (నాట్యశాస్త్రమ్‌ 1.107-108 అభినవభారతీసహితమ్‌) 


రనస్థితిని అంగీకరించటంలో ఈ రెండూ సంవదించినా వాదంలో వీటిమధ్య కొంత అంతరం కనబడుతుంది. శృంగారాది 
రసాలవంటిదే శాంతమని చెప్పే పద్ధతి మొదటిది. శృంగారాదులను వికృతిరసాలుగా వివేచించి వాటి ఉదయానికీ, ఉపశాంతికీ వెనుక 
మూలకందమైన నిర్వికారచిత్త వృత్తిని ప్రకృతిరసంగా భావించేది రెండవది. సహజమైన ఈ భేదాన్ని ఈ రససమన్వయ మార్గాలలో 
పాటించాలి. 

ఈ పర్యాలోచనలో రసం సహృదయనిష్టలం అన్న సత్యం నిర్వివాదాంశం. “యేషాం కావ్యానుశీలనవశాత్‌ విశదీభూతే 
మనోముకురే వర్ణనీయ తన్మయీ భవన యోగ్యతా తే హృదయ సంవాద భాజః సహృదయాః అనే ధ్వన్యాలోక సహృదయ లక్షణం 
ప్రమాణం. కావ్యంలో నాయకాదుల నాశ్రయించి ప్రతీయమాన మయ్యే స్థాయిభావాలను తన్మయీ భవన యోగ్యతతో హృదయసంవాద 
భాక్కులై అనుభవించేవారు సహృదయులు. వారి అనుభవం నాటకాదులతో అయిన సమరూప చిత్తవృత్తి రూపమైన భావసంవాదం. 
అందువలననే శారదాతనయాదులు “యస్తుష్టా తుష్టి మాప్నోతి? శోక ముపైతి చ । క్రోధే క్రోద్దో భయే భీరు । సృ శ్రేష్టు ప్రేక్షక స్మృత॥” 
(భావప్రకాశమ్‌) అని పేర్కొనటం, నాయకాశ్రితమైనది రతి అయితే సహృధయానుభవనిష్ట మయ్యేది శృంగారరసం. నాయకాశ్రితమైన 
స్థాయినే వ్యవహార సౌలభ్యం కొరకు రస మంటారు కాని రసం సామాజికనిష్టమైనదే. 

శాంతం ప్రకృతి రసమన్న వాదాన్ని స్థాపించినవాడు అభినవగుప్తుడు. నవమరసంగా ఆ రసాన్ని స్థాపించటంలో కానవచ్చే 
కొన్ని అనుపపత్తులను తొలగించటానికీ, శాంతరసస్థాయి భావ కోలాహలాన్ని శాంతింపజేయటానికీ ఒక మహామంత్రంగా ఆయన ఆ 
క్రొత్తబాటను నిర్మించాడు. అది ఒక రససమీకరణవాదంగా రూపొందింది. 

అభినవగుప్తుడు శాంతరసానికి తత్త్వజ్ఞానం స్థాయి భావమని ప్రతిపాదించి స్థాపించిన తీరు. పరమరమణీయం, పరమ 
ప్రమాణం ఆయన 'శాంతరస ప్రకరణ” ప్రవచనాన్ని మనం రెండంశాలుగా విభజించుకొని పరిశీలించవచ్చును. 1. స్థాయిభావ స్వరూప 
స్వభావ విచారం. 2. శాంతరసాస్వాదన విధాన విచారం. 

1. తత్త్వజ్ఞాన (స్థాయిభావ) స్వరూపస్వభావాలు: 

1. తత్త్వజ్ఞానమే మోక్షసాధనం కాబట్టి తత్త్వజ్ఞానమే స్థాయి. తత్త్వజ్ఞానమంటే ఆత్మజ్ఞానమే. జ్ఞానానందాది విశుద్ధ ధర్మ 
యుక్తమైనదీ. పరికల్పిత విషయోపభోగరహితమైనదీ అయిన ఆత్మయే శాంతానికి స్థాయి. దీనిని స్థాయి అని ప్రత్యేకంగా చెప్పవలసిన 
పనిలేదు.' 

1. 'కస్తర్ష్య్యత్రస్థాయీ? ఉచ్చతే - ఇహతత్త్యజ్ఞానమేవ తావన్మోక్ష సాధన మితి తస్యైవ మోక్షే స్టాయితా యుక్తా తత్తజ్ఞానం చవా 
మాత్మజ్ఞాన మేవ.. తేవ ఆత్మైవ జ్ఞానానందాది విశుద్ధ ధర్మయోగీ పరికల్పిత విషయోపభోగ రహితో౭_ (త్ర స్థాయీ. న చాన్య 
స్థాయి తయా స్టాయిత్వం వచనీయం' (అభినవ భారతి - పరిషత శాంతరస (ప్రకరణమ్‌ - Number of Rs - Prof 
v.Raghavan - పుట 97 


పీర్రిక-209 


2. తత్త్వజ్ఞానం సకల భావాంతర భిత్తిస్థానీయం. సర్వస్థాయి భావాలకంటె అది స్థాయితమం. రత్యాది చిత్తవృత్తులన్నీ 
AKXHx EKG. JOf=n# Jk ౫.9 (2 te fi=0? 


3. రత్యాదులకూ తత్త్వజ్ఞానానికీ భేదం ఉన్నది. రత్యాదులు భిత్తవృత్త్యంతర సంయుక్తాలై కలుషితాలౌతాయి. వాటికి లౌకిక 
ప్రతీతి ఉన్నది. తత్త్వజ్ఞానం చిత్తవృత్త్యంతరానుసంధానం కలిగినా అవికల్ప రూపంగా ఉంటుంది. దానికి లౌకిక ప్రతీతి ఉండదు. 
లోకంలో ఇది కొంత భావించినా, రత్యాదిస్థాయి భావాలవలె దీనిని పరిగణించటానికి వీలు లేదు. సాధ్యరసాలైన శృంగారాదులలో 


సిద్ధరసమైన శాంతానికి ఉపయోగం లేదు. తత్త్వజ్ఞానం ఎప్పుడూ సంచారిభావంవలె లక్షణీయం కాదు. 
2. శాంతరసాస్వాదనవిధానం: 
1. తత్త్వజ్ఞాన బీజ సంస్కార భావితులే ఇందులో సహృదయసంవాదాన్ని పొందగలుగుతారు.* 


2. తత్త్వజ్ఞానం, శమం - సర్వం ఆత్మరూపమే రత్యాదులు ఆత్మలోని కాలుష్యోపరాగ విశేషాలు. తత్త్వజ్ఞాన సిద్ధుడైన 
సహృదయుడు రత్యాదులను అనుగమించినా, సమాధినుండి వ్యుట్ధిత చిత్తుడైనా అవ్యవధానంగా సమాధిబలంచేత దానిని అధిగమించి, 
ప్రశాంతచిత్తు డౌతాడు.! 

2. 'తత్తజ్ఞానం తు సకల భావాంతర భిత్తిస్థానీయం: సర్వస్థాయిభ్య; స్థాయితమం; సర్వా రత్యాదికా; చిత్తవృత్తి; వ్యభిచారి 
భావయిన్‌ నిసర్గత ఏవ సిద్దస్థాయిభావ మితి త న్నవచనీయమ్‌” - పరిషృత శాంతరస ప్రకరణమ్‌ N.0.R - పు98 

3. “సహ రత్యాదయ ఇవేతరా సంపృక్తేన వపుషా తథావిధ మాత్మరూపం లౌకిక (ప్రతీతి గోచరం స్వగతమపి అవికల్పరూపం 
వ్యుత్ణానాపసరే నుసంధేయమానం చిత్తవృత్త్యంతర కలుష మేవావభూతి భాసతాం వా లోకే తథా; తథాపి న సంభవ న్మాత్ర 
స్థాయినాం గణనమ్‌, రసేషూక్తేషు అనుపయోగాత్‌, అపి తు వ్యభిచారిత్వేన లక్షణీయత్వం విజ్ఞాయతే, నే తరతా”. ప. శాం. 


§ N.O.R - పుట 98. 


4 “హృదయసంవాదో8_పి తథావిధ తత్తజ్ఞాన బీజ సంస్కార భావితానాం భవత్యేవ”. (ప. శాం. ప్ర N.O.R - పుట 103). 


వ 
5. “తదిద మాత్మస్వరూప మేవ తత్త్యజ్ఞానం శమః, తథా చ తత్కాలుష్యోపరాగ విశేషా ఏవాత్మవో రత్యాదయః, తదనుగమే౭-పి 


శుద్ద మస్య రూపం అవ్యవధాన సమాధిబలా దధిగమ్య వ్యుత్ణానేల_పి ప్రశాంతతా భవతి.” (ప. శాం. ప్ర N.O.R - పుట 99). 


పీర్రిక-30 


3. శాంతం సర్వరస (ప్రకృతి. ఇతర రసాలు సంస్కారాంతరాలతో ఉంటాయి. శాంతం సర్వసంస్కార మూలప్రకృతి. విషయ 
విపరివృత్తివలన సర్వరసాలూ పర్యంతాన శాంతంగానే అస్వాదనీయా లౌతున్నాయి.6 

4. తత్సాస్వాదన స్వరూపం ఇట్టా ఉంటుంది. రత్యుత్సాహాదులన్నీ ఉపరాగాన్ని కలిగిస్తాయి. దానివలన ఆత్మస్వరూపం ఉపరంజితమై 
వాటియందు అనుభూతమౌతుంది. విరళంగా కూర్చబడిన రత్నాలలో సితతరంగా నిర్భాసించే సూ(త్రంవలె ఉపరంజకాలైన 
రత్యాదులలో ఆత్మస్వరూపం గోచరిస్తుంది. రత్యాదు లేవీ ఉపరంజకాలుగా లేకపోయినా ఆత్మవలె ఆత్మజ్ఞానం భాసిస్తుంది. 
అట్టా భాసమానమైన తత్త్యజ్ఞానం విషయ పరాజ్ముఖత్వంవలన సకల దుఃఖ విరహితమై పరమానంద లాభంతో సంవేదకరూపమై 
ప్రకాశిస్తుంది. కావ్య ప్రయోగబంధాల వలన సాధారణరూపంలో నిర్భాసించి, అంతర్ముఖావస్థా భేదంతో లోకోత్తర ఆనందాన్ని 
ఇచ్చి సంవిన్మయమైన హృదయసంవాదాన్ని కలిగిస్తుంది.” 

సై అంశాలను (క్రోడీకరించుకొని శాంతరస సమాలోచనం చేస్తే ఈ (క్రింది విధంగా వివేచించాలి. 


రససిది వికృతి రససిదికంటె విశిషమై ఉండాలి. 
ధి ధి బా 


2. రత్యాదులు వికృతులైతే ప్రకృతి అయిన ఆత్మజ్ఞానం నిర్వికారంగా నిలిచేది అయి ఉండాలి. అయితే అది [ప్రాగభావం 
కాకుండా ప్రధ్వంసాభావమని తృష్టాక్షయ సుఖస్థాయి విచారంలో అభినవగుప్తుడు నిర్దేశించాడు." 


3. రత్యాదులు సహృదయులకు రసానందాన్ని కలిగిస్తే సాయితమమెన తత్తజ్ఞానం జానానందాది విశుద ధర్మమైన 
థి వ్‌ Sa Sy ళు రా 
ఆత్మస్వరూపంలో ఆభిన్నం కాబట్టి, దానివలన కలిగేది జ్ఞానానందమని నిర్రేశించవచ్చును. 


4. శాంతరసాస్వాది అయిన సహృదయుడు సహజంగా తత్వజ్ఞాన బీజ సంస్కార భావితుడుగా ఉండాలి. కాబట్టి 
వీతరాగుడైన జిజ్ఞాసువే ఈ రససిద్దికి తగిన అధికారి. జిజ్ఞాస మోక్షదాయకం కాబట్టి మోక్షపురుషార్థనయమైనదే శాంతం.” 


5. రసం సామాజికనిస్టం కాబట్టి సహృదయుడి తత్త్యజ్ఞానమే శాంతానికి స్థాయి. 


6. మోక్షపురుషార్థ సాధనైక వృత్తి గల సహృదయుడికి కావ్యరసాస్వాదన ప్రవృత్తియే ఒక వికృతి. ఆ వికృతి నాశ్రయించి 
అతడు ముందుకు సాగినా అతడి ఆత్మ తత్తజ్ఞానం రత్నహారంలోని దారంవలె ఉపరంజితమైనా, కాకపోయినా స్వస్వరూప 


ప్రకాశంతో నివృత్తి రూపంగా శోభిస్తూ ఉంటుంది. 

6. “తత్ర సర్వరసానాం శాంత ప్రాయ ఏవాస్వాదః, విషయేభ్యో విపరివృత్యా, తన్ముఖ్యతాలాభః కేవలం వాసనాంతరోపహిత 
ఇతి- అత్ర సర్వప్రకృతి త్వాభిధానాయ పూర్వ మభిధానమ్‌”. (ప.శాం.(ప్ర.N.O0.R - పుట 104). 

7, “రత్యాస్వాదో౭ స్య క్రీ దృశః? - ఉచ్యతే - ఉపరాగదాయిభిః ఉత్సాహరత్యాది రుపరక్తం యదాత్మ స్వరూపం తదేవ విరళోంభిత 
రత్నాంతరాళ నిర్భాసమాన సతతర సూత్రవత్‌ యదాహిత తత్స్వరూపం సకలేషు రత్యాదిషు ఉపరంజకేషు తథాభావే నాపి 
సకృద్విభాతోల_య మాత్మేతి న్యాయేన భాసమానం పరాజ్ముఖతాత్మక సకల దుఃఖజాలహీనం పరమానందలాభ సంవిదేకత్వేన 
కావ్య ప్రయోగబంధాఖ్యాం సాధారణతయా నిర్భాసమానం అంతర్ముఖావస్థా భేదేన లోకోత్తరానందానయనం తథావిధహృదయం 
విధత్త ఇతి.” (ప.శాం.(ప్ర.N.O.R - పుట 106). 

8. “అన్యే తు స్వం స్వం నిమిత్త మాసాద్య..ప్రతీయతే ఇతి భరతవాక్యం దృష్టవన్తః సర్వ రససామాన్య స్వభావం. శా(న్ర మాచక్షాణా 
అనుపజాత విశేషాన్తరం చిత్తవృత్తిరూపం శాన్తస్య స్థాయిభావం మన్యన్తే ఏతచ్చ నా తీవాస్మత్పక్షాద్దూరమ్‌. (ప్రాగభావ ప్రధ్వంసాభావ 
కృతస్తు విశేషంః యుక్తశ్చ ప్రధ్యంస ఏవ తృష్టానామ్‌” -(లోచనవ్యాఖ్యా, ధ్వన్యాలోకః- నిర్ణయసాగర ప్రతి 
(1935)- పుట. 220) 


9. “తతః త్రివర్గఫలక రసానంతరం మోక్షఫలక శ్చాంతః” - అభినవభారతీ, నాట్యశాస్త్రమ్‌. 24 అధ్యా. 


పీర్రిక-31 


7. రత్యాదులు శకుంతలా దుష్యంతాదులైన విభావాదులను ఆశ్రయించి ప్రతీయమానమౌతుంటే వాటిని సహృదయుడు 
తస్మయీభవన యోగ్యతతో హృదయసంవాదాన్ని బోధించి అస్వాదిస్తాడు వికృతిరస వివేకంలో. కాని, (ప్రకృతివరస వివేకంలో 
తత్త్పజ్ఞానం నాయకాగ్రితం కావచ్చును. కాకపోవచ్చును. అసలు కావ్యంలోని రత్యాది రసభావాలు కావు. (ప్రకృతి రసాస్వాదన 
పరుడైన సహృదయుడికి ప్రధానం. మోక్షదాయకమైన తత్త్యజ్ఞానమే ముఖ్యం. ఇందువలన కావ్యంలోని తత్తజ్ఞానోపదేశమే అతడికి 
స్థాయి. ప్రకృతిరసమెప్పుడూ కావ్యగత శా(స్తరూపమైన తత్త్యజ్ఞానాన్ని ఆశ్రయించే స్థాయిత్వాన్ని భజిస్తుంది. 

8. ప్రకృతి రస ప్రతీతి సహృదయుడి ఆత్మ స్థితమై ఉండటంచేత తత్తజ్ఞానం ప్రధానంగా ఆత్మరతి రూపంగానే 
భాసిస్తుంది. నిజానికి అతడు తనతోనే తాను తాదాత్మ్యం పొందుతాడు. తన ఆత్మజ్ఞానంతోనే సంవదిస్తాడు. కావ్యార్థాలు 
అతడికి నిమిత్తసూ(త్రాలు. కారణమా(త్రాలు. పర్యంతంలో నిలిచే స్వస్వరూప సంవిదాత్మకమైన సమాధిస్థితియే అతడి రసస్థితి. 


9. ఈ దృష్టితో వివేచిస్తే రత్యాదిస్థాయి భావాలవలన సహృదయుడు పొందేది రసానందం; స్థాయితమమైన తత్తజ్ఞానంవలన 
వీతరాగులు సవికల్పమైనా నిర్వికల్పతను సాధించే చిత్తవృత్తియందు అంతర్ముఖావస్థలో పొందేది జ్ఞానానందం: బహిర్విషయ 
విముక్తుడై నిర్వికల్ప సమాధిలో (బ్రహ్మానుసంధానంవలన యోగి పొందేది (బ్రహ్మానందం. మొదటిది అలౌకిక రసానందం; రెండవది 
లోకోత్తర పరమానందం; మూడవది నిర్వికల్ప (బ్రహ్మానందం. 


10. శాంతం నవమరస మని అంగీకరిస్తే దానివలన కలిగేది రసానందమే: (ప్రకృతి రసమని వివేచిస్తే మోక్షసాధనమైన 
జ్ఞానానందమౌతుంది. రసానందం బ్రహ్మానంద స(బ్రహ్మచారి మాత్రమే. జ్ఞానానందం మోక్షోపస్కారకం కూడా. ఒక బ్రహ్మానందమే 
ey = లు 
సాక్షాన్మోక్షస్టితి. ఈ విధమైన వివేచనం లక్షణవిరుద్దం కాదు. దీనికి దృష్టాంతం మహాభారతంలో శాంతరస సాధనం. 


3. అనందవర్ధనుడి శాంతరస ప్రస్తారం: అభినవగుప్తుడి పరిష్కారం: 


శాంతరస అభావ వాదాన్ని ఖండిస్తూ ఆనందవర్రనుడు తృమ్టాక్షయ సుఖస్థాయిభావాన్ని అంగీకరించాడు. కాని, దానిని 
ప్రకృతి రసమని కాని, స్థాయితమ మని కాని నిర్దేశించలేదు. అయితే అందరికీ తృష్టాక్షయ సుఖచిత్తవృత్తి అలవడటం సాధ్యం 
కాదనీ, ఏ కొద్దిమంది మహామహులలోనో అది సిద్దమైనా దానిని శాంతరస మని అంగీకరించటంలో అభ్యంతరం ఉండకూడదని 
కూడా పేర్కొన్నాడు. “దీనిని బట్టి ఆనందవర్దనుడు శాంతరసాన్ని నవమరసంగా మాత్రమే అంగీకరించా డని స్పష్టమౌతుంది. 
ఆనందవర్దనుడి -ఈ వాక్యాల పై వ్యాఖ్యానిస్తూ లోచనకారుడు (అభినవగుప్పుడు) శాంతానికి విభావాలుగా జనకాది రాజర్షులు 
సముచితంగా ఉంటారని సూచించాడు. 'శృంగారా దపి ఫలభూమావవర్లనీయ తైవ పూర్వ భూమౌతు (ప్రశాంత వాహితా” “సంస్కృతాన్త 
శ్చిద్రేషు ప్రత్యయాన్తరాణి సంస్కారేభ్యః” - ఇతి సూత్రద్వయ నీత్మా చిత్రాకారా యమ నియమాది చేష్టా వా రాజ్య వహోద్వహనాది 
లక్షణా వా శాన్తస్యాపి జనకాదే ర్టుష్టైవేత్యనుభవ సద్భావా ద్యమనియమాది మధ్యా సంభావ్యమాన భూయో వ్యభిచారి సద్భావాచ్చ 
ప్రతీయత ఏవ” (ధ్వన్యాలోకః లోచనవ్యాఖ్యా తృతీయోద్ద్యోతం. పు.220) - ఇత్యాది వాక్యాలవలన నాయకా(శ్రితమైన స్థాయి 
శాంతరస కావ్యంలో ఎట్టా పోషించబడటానికి వీలుందో తెలిసికొనటానికి అవకాశం కలుగుతుంది. అది నవమరసవాదానికి 
అనుకూలమైన శాంతరసచర్చకు ఉపయోగపడుతుంది. 


10. 'ధ్వన్యాలోకః - తృతీయోద్ద్యోతః । పుట. 219-220 (లోచనవ్యాఖ్యా సహితం - నిర్ణయ సాగర్‌ ప్రెస్‌ ప్రతి- 1935) 


ఆనందవర్హనుడు ప్రబంధాలలో ఏదో ఒక రసం అంగిగా పోషించబడాలని నిర్దేశిస్తూ రామాయణ భారతాలలోని అంగిరాసాలను 
నిర్ణయించాడు. ఆ రెండూ రెండు త్రోవల నడిచాయి. వాల్మీకి “శోకః శ్లోకత్వ మాగతః” అని కరుణరసాన్ని సూచించి, సీతాత్యంత 
వియోగ పర్వంతంగా తన ప్రబంధాన్ని నిర్మించి తద్రసాన్ని పోషించాడని రామాయణ రససాధన విధానాన్ని పేర్కొన్నాడు. (ధ్వన్యాలోకః 
- చతుర్జ్భోద్యోతః-పు.298). ఈ పద్దతినిబట్టి చూస్తే రామాశ్రితమైన శోకస్థాయియే సహృదయ హృదయ సంవాదంలో కరుణరసమయి 
సిద్ధిస్తుందని స్పష్టమౌతున్నది. మరి మహాభారత రసచర్చలో నాయకాశ్రితమైన స్థాయి ఏదీ చెప్పబడలేదు. ఆ కావ్యాన్ని శాస్త్రరూప 
కావ్యచ్చాయాన్వయిగా నిర్దేశించి, శాస్తనయాన్ని అనుసరించి పరమపురుషార్థమైన మోక్షం, కావ్య నయాన్ని అనుసరించి తృష్టాక్షయ 


పీర్రిక-32 


సుఖ పరిపోషణాత్మకమైన శాంతం (ప్రధాన వివక్షితాలైనట్టు స్పష్టం చేశాడు. భారతంలో శాంతరసాస్వాదన విధానాన్ని నిరూపిస్తూ 
వృష్ణిపాండవ విరసావసాన కథార్థాలవలన సహృదయుడికి విషయవైమనస్యం కలిగి వైరాగ్యం జనిస్తుందనీ, అది మోక్షమూలం 
కాబట్టి గీతాదులలో నిబంధించబడిన పరమపురుషార్థ సాధకమైన పరిజ్ఞానాన్ని ఆశ్రయించి విరక్తుడైన సహృదయుడు సనాతనమైన 
శ్రీకృష్ణ పరబ్రహ్మతత్తాన్ని ఉపాసిస్తాడనీ, అవిద్యా ప్రపంచరూపమైన పాండవాదుల చరి(త్రలన్నీ నిస్సారాలని (గ్రహించి, వాటియందు 
అభినివేశం పూనకుండా పరమార్థతత్యాన్నే అస్వాదిస్తాడనీ, తదాస్వాదన జన్యమైన రసమే శాంతరసమనీ ఆనందవర్హనుడు 
పేర్కొన్నాడు. భారతంలో చివర హరివంశవర్లనంవలన సాంసారిక వృత్తిరూపమైన మహాభారత కథార్థాలలో సంసారాతీత తత్త్యమైన 
వాసుదేవ పరబ్రహ్మమే వివక్షితమని ప్రబంధ ధ్వనిగా వివేచించాడు. (ధ్వన్యాలోకః, చతుర్గోద్దోతః- పుట. 298-300) 


ఆనందవర్హనుడి భారత శాంతరస సాధన సహృదయ వివేచనపై ప్రధానంగా ఆధారపడి ఉన్నది. భారత తత్తోపదేశమే 
అతడి చిత్తవృత్తికి వైరాగ్యదాయకమై (క్రమంగా శాంతరససిద్దిని కలిగిస్తుందని నిరూపించబడింది. ఈ వైరాగ్యం స్థాయిగా 
ధర్మరాజాదులనుగాని, శ్రీకృష్ణాదులను గాని ఆశ్రయించి ప్రతీయమాన మయ్యేది కాదు. ప్రబంధార తత్పజ్ఞాన చర్వణంవలన 
సహృదయుడు సాధించేది. ఈ విధమైన విమర్శలో భారత శాంతరసాస్వాదన రామాయణ రసౌస్వాదనం వంటిది కాదని 
ఆనందవర్రనుడు వాచ్యం చేయకుండా వ్యంగ్యంగా సూచించాడు. 


ఇక్కడ వివేచనాపరులకు ఒక సత్యం మాత్రం స్పష్టమౌతుంది. శాంతాన్ని శృంగారాదులవలె నవమరసమని భావించిన 
ఆనందవర్దనుడు తద్రసాస్వాదన విధానంలో (ప్రకృతిరస వివేచనమార్గాన్ని అనుసరించాడనటంలో అనుమానం లేదు. నిజానికి 
ఆయన (ప్రవచనాన్ని అనుసరించి చూస్తే కావ్యనయమైన తృష్టాక్షయ సుఖాత్మక స్థాయి భావాన్ని కావ్యనాయకాదుల నాశ్రయించి 
వివేచించవలసి ఉన్నది. కాని, ఆ పని ఆయన చేయలేదు. దానిని నాయకా(్రితంగా అన్వయించటం భారతంలో సాధ్యం కాదని 
ఆయన వ్యంగ్యమార్గాన్ని అనుసరించి అంగీకరించాడని భావించవచ్చును. అయినా, ఆధునికులు ఆ మార్గాన్ని ప్రస్తరించి 
చూపిస్తున్నారు. కాని, అదంతా ఆనందవర్రనుడి మతాన్ని అనుసరించి అవిద్యామూలకమై భాసిస్తున్నది. శాంతరస కావ్యాలలో 
జనకాది జీవన్ముక్తుల చరిత్రలు వర్లించినప్పుడే అది నాయకా(్రితమై ప్రతీయమానమౌతుందన్న అభినవగుప్పుడి వివేచనం 
గమనించదగింది. ధర్మజుడు ధీరశాంతుడని కానీ, తత్త్యజ్ఞాని అనికానీ, జీవన్ముక్తుడు అని కానీ నిరూపించటానికి భారతంలో 
కూడా అవకాశం లేదు. అందువలన భారతంలో తత్ప్యచింతయే స్థాయి కాగా, పాండవాదుల వృత్తాంతాలు ఉపరాగమాత్రదాయకాలై 
సహృదయుడి విషయపరివృత్తివలన వికృతులై పోతున్నాయి. సంచారులై సమసిపోతున్నాయి. ఇట్టి స్థితిలో ఆనందవర్ణన 
ప్రతిపాదితమైన తృష్టాక్షయ సుఖస్హాయి కంటె అభినగుప్పుడి తత్తజ్ఞాన స్థాయియే భారత శాంతరస సమన్వయంలో సమాగ్రిత 
మౌతున్నది. లోతుగా ఆలోచించిచూస్తే అభినవగుప్తుడి ప్రకృతిరసవాదం ఆనందవర్ణనుడి శాంతరస (ప్రస్థానానికి నిర్దుష్టమైన 
పరిష్కారం. 


4. ఆంధ్రమహాభారత శాంతరసవిమర్శ: 


శాంతరస చర్చలో నవమరస, (ప్రకృతిరస స్థితులను విశ్లేషించుకొని విమర్శించకపోతే స్పష్టమైన దర్శనం కలగటం 
సాధ్యం కాదు. ఆం(ధ్రమహాభారతంలో అంగిరసంగా శాంతాన్ని సాధించే విమర్శలలో ఇట్టి విశ్లేషణ లోపించటంవలన సాంకర్యం 
కనబడుతున్నది. దానిని తొలగించటానికి పరిశీలకులు ప్రయత్నం చేయవలసి ఉన్నది. అందుకు కొన్ని సూచనలు. 


1. ఇతిహాస పురాణాలు శాంతరస (ప్రధానాలన్న సాహిత్య సంప్రదాయాన్ని అనుసరించి భారతరసాన్ని నిరూపించదలచు 
కొంటే అభినవగుప్తుడి ప్రకృతిరస మార్గాన్ని అనుసరించటం సముచితం. 


2,భారతంలో నాయకుడు ధర్మరాజనీ, అతడిని ఆశ్రయించి ప్రతీయమానమయ్యే స్థాయి శమమనీ సాధించే మార్గం 
ప్రకృతి రస వివేచనంలో పొసగని ప్రస్థానం. అయితే, శాంతం నవమరస మనే వాదాన్ని ఆశ్రయిస్తే ఆ మార్గం ఉపాదేయమే. 


3. ఆంధ్రభారతం సంస్కృత భారతంకంటె విలక్షణమైన స్వభావాన్ని సంతరించుకొన్నది. మూలభారతం శా(స్తరూప 
కావ్యచ్చాయాన్వయి. ఆం(ధ్రభారతం కావ్యరూప శా(స్త్రచ్చాయాన్వయి. ఈ మార్పు కవిత్రయంవారి కావ్యకళా దృష్టవలన ఏర్పడింది. 


922 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్ణితంబు లయి యుండు” ననిన విని విజయుం “డశేషతీర్ధసేవార్ది నయి 


వచ్చిన నాకు నీతీర్ణంబు లాడకునికి పొరుషంబు గా దని యందు. 149 
ప్రతిపదార్థం: సౌభద్ర, పౌలోమ, కారంధమ, (ప్రసన్న, భరద్వాజంబులు, అను, నామంబులన్‌= సౌభద్రము, పౌలోమము, 
కారంధమము, (ప్రసన్నము, భారద్వాజము లను పేర్లతో; దక్షిణ, సముద్రతీరంబునన్‌ = దక్షిణసముద్రవు ఒడ్డులో; 
ప్రసిద్దంబులు+అయిన; ఈ+పంచ, తీర్థంబులు= ఈ అయిదు తీర్జాలు; ఇప్పుడు; నూటేండ్లన్‌+కోలెన్‌= నూరుసంవత్సరాల 
నుండి; ఉగ్ర, (గ్రాహ, గృహీతంబులు+అయి= భయంకరాలైన మొసళ్ళచే (గ్రహింపబడినవై; దుర్జన, గృహీతంబులు+అయిన= 
దుర్మార్గులచే (గ్రహింపబడిన; రాజుల, విభవంబులున్‌+పోలెన్‌= రాజుల ఐశ్వర్యాలవలె; సాధుజన, వర్ణితంబులు+అయి= 
మునీశ్వరులచేత విడువబడినవై; ఉండున్‌= ఉన్నాయి; అనినన్‌= అని అనగా; విని; విజయుండు= అర్జునుడు; అశేష, 
తీర్థసేవా+అర్థిన్‌+అయి= అన్ని తీర్చాలు సేవించాలన్న కోరిక కలవాడినై; వచ్చిన; నాకున్‌; ఈ, తీర్థంబులు; ఆడక+ఉనికి= 
స్నానమాడకుండటం; పౌరుషంబు; కాదు; అని; అందున్‌ = ఆ తీర్థాలలో; 


తాత్పర్యం: 'సౌభ(ద్ర, పౌలోమ, కారంధమ, ప్రసన్న, భారద్వాజంబు లనే పేర్లతో దక్షిణసము[ద్రతీరంలో |ప్రసిదా లైన 

మ! oa వ 
-ఈ అయిదు తీర్చాలను నూరేండ్లనుండి భయంకరాలైన మొసళ్ళు ఆ(క్రమించాయి. దుర్మార్గులవశం అయిన రాజుల 
ఐశ్వర్యాలవలె ఇవి మునీశ్వరులచేత విడువబడి ఉన్నాయి” - అనగా విని అర్జునుడు, 'అన్ని తీర్జాలు సేవించగోరిన 
నాకు ఈ తీర్జాలలో స్నానం చేయకుండా ఉండటం పౌరుషం కాదు” అని. 


విశేషం: అలం: ఉపమ. 


క సాహసికుం డై నరు డవ | గాహము సేయుటయు జలము గ్రక్కదల మహా 

గ్రాహము బీభత్సు బృహ । ద్దాహుబలుం బట్టికొనియె బజతెంచి వడిన్‌. 150 
ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; సాహసికుండు+ఐ= సాహసంకలవాడై; అవగాహము= స్నానం; చేయుటయు; మహా గ్రాహము= 
పెద్దమొసలి; జలము= నీరు; కదల+కదల= మిక్కిలి కలత చెందగా; వడిన్‌= వేగంగా; పణుతెంచి= పరుగెత్తి వచ్చి; 
బృహత్‌+బాహుబలున్‌= గొప్పభుజంబలంకలవాడిని; బీభత్సున్‌= అర్జునుడిని; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నది. 
తాత్పర్యం: అర్జునుడు సాహసించి స్నానం చేయటానికి నీటిలో మునుగగా; పెద్దమొసలి ఒకటి నీరంతా కలత 
చెందేటట్లు వేగంగా పరుగెత్తి వచ్చి అతడిని పట్టుకొన్నది. 

౧ = యు 


ఆ. దాని నశ్రమమున( దజ్జలాశయము వె । ల్వడ(గ వైచె నరుండు బాహుశక్తి 

నదియు. దత్‌క్షణంబ యభినవ యౌవనో । ద్దాసమాన దివ్యభామ యయ్యె, 151 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; బాహుశక్తిన్‌= భుజబలంతో; దానిన్‌= ఆ మొసలిని; అశ్రమమునన్‌= సులువుగా; 
తత్‌+జల+ఆశయము= ఆ మడుగునుండి; వెల్వడ(గన్‌= బయటపడేటట్టు; వైచెన్‌= విసరివేశాడు; అదియున్‌= ఆ మొసలికూడా; 
తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; అభినవ, యౌవన+ఉద్భాసమాన, దివ్యభామ= కొత్తయౌవనంతో (ప్రకాశిస్తున్న దివ్యస్తీ; 
అయ్యెన్‌= అయింది. 
తాత్పర్యం: అర్జునుడు తన భుజబలంతో ఆ మొసలిని సులభంగా మడుగునుండి బయటపడేటట్లు విసిరాడు. 
అది వెంటనే నూత్నయౌవనంతో (ప్రకాశించే దివ్యకాంత అయింది. 


పీర్రిక-33 


తిక్కన “'ధర్మాద్వైతస్టితి'ని పేర్కొన్నాడు. దానికి ధర్మముయొక్కయు అద్బెతముయొక్కయు స్థితి అని శ్రీ ఓరుగంటి 
నీలకంఠశా(స్తిగారు వ్యాఖ్యానించారు. (తిక్కన యజ్ఞ హరిహరనాథ తత్త్యము. పు.13), అట్లయినప్పుడు కావ్యనయమున సాధించబడేది 
నాయకాశ్రితమైన ధర్మస్టితి. అంటే ధర్మవీరం. శాస్తనయమున అద్వైతస్థితి అంటే తత్త్యజ్ఞానం. సూక్ష్మవివేచనను ఆ(శ్రయిస్తే 
సమన్వయ సౌలభ్యం కలుగుతుంది. తత్ప్యజ్ఞానమే స్థాయి అని అంగీకరిస్తే ప్రకృతి రసవాదాన్ని అనుసరించి సహృదయుడు 
పొందేది శాంతరస మౌతుంది. కాని, కవిత్రయ (ప్రణాళికలో కావ్యరసానికి తత్త్యజ్ఞానం అంగం. అందువలననే భగవర్గీతాదులు 
తెలుగులో తావన్మాత్రంగానే నిలిచాయి. కావ్య రసాన్ని కొనియాడటంలో (విరా.1,15) నవమరసంగా శాంతాన్ని అంగీకరించే 
దృక్సథం ఉన్నది. అప్పుడే కావ్యనాయక జీవితానికి ప్రాధాన్యం వస్తుంది. హరివంశాన్ని భారత భాగంగా రచించకపోవటంలోని 
అంతర్యంకూడా అదే. ధర్మరాజు ధర్మవీరుడు కాని జనకశుకాదులవలె జీవన్ముక్తుడు కాడు. ఆయన జీవితంలో కొంద రన్నట్టు 
నిర్వేదం స్థాయి కాదు. అతడు విరక్తుడూ కాడు. అందువలన శాంతరసాశ్రయుడుగా ఆయన జీవితంలో స్థాయి ప్రతీయమానం 
కావటానికి వీలులేదు. యమధర్మరాజు అంశగా భూలోకానికి వచ్చి మరల ఆయనలో లీనం కావటం మోక్షం కాదు. అసలు ఆ 
చివరి అవస్థకాదు స్థాయిని నిర్ణయించేది. నాయక జీవిత ప్రవృత్తి నిరూపిస్తుంది. యముడిలో లీనం కావటానికి ఆయన జీవితమంతా 
కృషి చేయలేదు. అట్లని జీవన్ముక్త స్థితిలో నిలిచి జీవితాన్నంతా ఉపరాగంగా భావించలేదు. అంతేకాదు. స్వర్గంకొరకుకూడా 
ఆయన తాపషత్రయపడలేదు. అతడి ధర్మస్థితికి ఫలం స్వర్గం. అంతే అతడు ధర్మాచరణ ప్రమాణాన్ని లోకానికి నిరూపించి 
చూపటానికి పుట్టిన కారణజన్ముడు. అతడి స్థితి మోక్షస్థితి కాదు; ధర్మస్థితి, భారతంలోని బహుశాస్త విషయాలలో మోక్షవిషయక 
మొకటి. అది జ్ఞానదీప్రిని కలిగించేది. జ్ఞానదీప్తి ధర్మస్థితికి ఉద్దీప్తిని కలిగించేది. ఇట్లా అంటే శాంతం ధర్మవీరానికి అంగంగా 
ఉండటం ఉచితం కాదని ఒక శంక రావచ్చును. ఆనందర్దనాదులు శాంతాన్ని మరొక రసంలో అంతర్భవింపజేయవద్దన్నారు. 
కాని, మరొక రసానికి అంగంగా నిలుపటానికి వ్యతిరేకరించలేదు. కవిత్రయంవారి మతం కూడా అదే. 


4. భారతంలోని తత్త జ్ఞాన విషయాలకే ప్రాధాన్యమిచ్చి, పొండవ వృష్టివంశ విరసావసానాన్ని సహృదయుడు భావించి 
వాటి అవిద్యామూలకత్య్వాన్ని వివేచించి వాసుదెవతత్తాన్ని అవిష్కరిస్తే - శాంతరసస్థితి నిరూపిత మౌతుంది. అది నన్నయ 
అన్నట్టు అధ్యాత్మవిదులు వేదాంతమని భారతాన్ని చూచేచూపు. రసమార్గానికి కావలసింది కవివృషభులు భారతం మహాకావ్యమని 
(ప్రసరింపజేసే దృక్పథం. ఆంధ్రమహాభారతం ముందుగా మహాకావ్యం; ఆ తరువాత శాస్త్రం. శా(స్త్రభాగంలో ధర్మవేదాంత నీతి 
శాస్త్రాలకు మరల అంతర్విభాగమున్నది. అంగాలెన్ని ఉన్నా అంగి కావ్యత్వం. అంగిరసం ధర్మాద్వైతాలలో మొదట నిర్దేశించబడిన 
ధర్మవీరమే. ఆ ద్వంద్వంలో ఉత్తరోత్తరాలు బలీయాలని ఆశించవచ్చును. దోషం లేదు. బలమైన అంగం అంగికి కార్యసాధకం. 
శాంతరసవాదం శాస్తరూపమైన సంస్కృతభారతానికి వర్తించినట్టు కావ్యరూపమైన ఆం(ధ్రభారతానికి వర్తించదు. 


5. “సంస్కృత భారతమును శా(స్రేతిహాసమనియు, ఆంధ్రమహాభారతమును కావ్యేతిహాసమనియు అనుకొనవచ్చును.” 
(తిక్కన కావ్య శిల్పము - డా॥ కేతవరపు వేంకట రామకోటి శాస్తి - పు. 129) అని ఆం(ధ్రభారతాన్ని కావ్యేతిహాసంగా వివేచించే 
పద్దతికూడా ఉన్నది. అందులోకూడా అంగిరసం నాయక ప్రవృత్తి నాశయించే ఉన్నదని భావించబడుతుంది. అది కావ్య విమర్శకూ, 
నవమరసవాదానికీ అనుగుణంగా ఉన్నది. అయితే, అందులో “ఇతిహాస రసస్థితి'ని ప్రత్యేకంగా ప్రతిపాదించుకొనవలసి వచ్చింది. 
“భారత మితిహాసమైనందున రససాంద్రత తక్కువగా నుండును.. ఆం[ధ్రభారతము కావ్యేతిహాస మగుటవలన (ప్రధాన కథా 
సంబంధియెన యౌచిత్యము, పాత్రోన్మీలనము మొదలైనవి లెస్సగా పాటించబడినవి. మొత్తంమీద శాంత మాస్వాద్యమగునట్టుగా 
(ప్రథానకథ నిర్వహించబడినది” (తిక్కన కావ్యశిల్పము - పు. 148) అని చెప్పుకొని కావ్యత్వానికి ఇతిహాసత్యాన్ని అనుసంధానం 
చేసికొనవలసి వచ్చింది. ఈ మార్గంలో శాంతం నవమరసంగా భావించి, శృంగారాదులవలె నిరూపించే పద్దతి ప్రచురంగా 
కనబడుతున్నది. కాని, స్పష్టమైన (ప్రస్థానం కాకపోవటంచేత సమన్వయించుకొనవలసిన విషయాలు మరికొన్ని అట్లాగే మిగిలిపోయి 
ఉన్నాయి. 

6. భారతంలోని శాంతాన్ని ప్రకృతిరసంగా వివేచిస్తే నాయకాశ్రితమైన స్థాయిభావ చర్చ అసంగతమౌతుంది. నవమరసంగా 
శాంతాన్ని అంగీకరించి నాయకచర్భ చేస్తే సహృదయుడు హృదయసంవాదంవలన పొందే తత్త్యజ్ఞానం లేదా జ్ఞానానందాది విశుద్ద 


పీర్రిక-3డ్మ 


ధర్మయుక్తమైనదీ. పరికల్పిత విషయోపభోగ రహితమైనదీ అయిన ఆత్మయే - ఆత్మజ్ఞానమే - పాఠకుడియందు ప్రతీయమాన 
మౌతున్నట్లు వివేచించవలసి ఉంటుంది. ఆంధ్రమహాభారతానికి సంబంధించినంతవరకు (ప్రకృతిరసవాదం సమన్వయించదు. 
నవమరసవాదాన్ని ఆశ్రయించి నాయకాశ్రితమైన స్థాయిభావాన్ని నిరూపించటం సమ(గ్రరూపం తాల్చలేదు. ఈ పరిస్థితులలో 
భారతంలో ధర్మవీరం అంగిరసం అని సాగించే విమర్శ(ప్రస్థానం కావ్యరూపమైన భారతానికి సగౌరవమైన రసస్థితిని అందించ 


గలుగుతున్నది. 
5. ఆంధ్రమహాభారతంలో అంగిరసం ధర్మవీరమే: 


కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు తెలుగు భారతంలో శాంతరసం అంగిగా స్ఫురించటం లేదని సూచించారు. 
కాని, వ్యాసభారతం శాంతరస (ప్రధానమని అంగీకరించాడు. “(సంస్కృత) భారతమున్నది. భారత మహాకావ్యం యొక్క 
మహాకావ్యార్థము శాంతరసమునందు(బర్యవసించుచున్నది. అది శాంతరస పర్యవసాయి యగుట వ్యాసోపజ్ఞకమైన విషయము. 
నన్నయచేసిన చేంత వేణు. తిక్కనచేసిన చేంత వేణు. ఆయన దృష్టి వేణు, ఈయన దృష్టివేణు. మహాకావ్యముయొక్క సమష్ట్రిమీద 
సంస్కృతభారతమునందు నిర్లీతమైన శాంతరసము తెనుగు కావ్యమునందుకూడా సహజముగా బర్యవసింపంజేసికొన వచ్చునుగాని 
యెచ్చట నీ శాంతరసమునకు నడ్డుతగులునో చెప్పలేము. ఆంధ్రమహాభారతము భిన్నకరృక మగుటచేత నా యిబ్బంది కలుగదు. 
ఇది చాలా అగాధమైన విషయము” (జయంతి - నాచన సోముండొకండు (వ్యాసము)) అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి 
దృష్టికూడా భారతం ధర్మవీరరస (ప్రధానం అన్న వాదానికి ప్రోద్బలకంగానే ఉన్నది. శాంతరస (ప్రధానంగా వ్యాసోపజ్ఞ్జకంగా నిర్మించబడిన 
సంస్కృత భారతం కంటె భిన్నమార్గంలో నడపబడిన ఆంధ్రమహాభారతంలోని రసం శాంతరసం కానప్పుడు న్యాయంగా ధర్మవీర 
రసాన్నే అంగిరసంగా పేర్కొనాలి. 


సాధారణంగా కావ్యరసానికి కథానాయకా(శ్రిత రసానికీ - నాయకుడి చరిత్రే కావ్యం కనుక - భేదముండదు. కాని, 
కావ్యరసం అన్నప్పుడు నాయకాశితమైన అంగాంగిరసాలతోపాటు, మిగిలిన పాత్రలను ఆశ్రయించిన రసాలు వ్యక్తం అయినప్పటికీ 
అవి నాయకాగ్రితమైన అంగిరసాన్నే మింగివేయకూడదు. ఆ దృష్టితో చూచినప్పటికీ ఆం(ధ్రమహాభారతంలో భీమార్జునాదులు 
అనునాయకులుగా కలిగిన ప్రధాన నాయకుడైన ధర్మరాజును ఆ(శ్రయించింది ధర్మవీర మనటానికి ఎటువంటి వి(ప్రతిపత్తి 
గోచరించటం లేదు. 


కొందరు భారతంలో శ్రీకృష్ణుడు నాయకుడనీ, దానికి ఉపబలకంగా సంస్కృతభారతంలోని 'నారాయణం నమస్కృత్య" 
అన్న ఉప(క్రమణాన్నీ, హరివంశంతో జరిగిన ఉపసంహారాన్నీ, మధ్య మధ్య నిబంధించబడిన శ్రీకృష్ణమాహాత్మ్య సందర్భాలను, 
భగవద్గీత, సనత్సుజాతీయం. మోక్షధర్మోపన్యాసాలూ మొదలైన (గ్రంథాంశాలను కలిపి చదివి, వీటినే గ్రంథతాత్సర్య నిర్దాయకమైన 
లింగాలుగా భావించి, వీటి పర్యాలోచనలో అది శాంతరస (ప్రధానమని భావిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో విశ్వనాథ 
సత్యనారాయణ గారన్నట్లు సంస్కృతభారతానికి సరిపెట్టుకొన్నా సరిపోవచ్చునేమో కాని, ఈ విషయంలో కూడా భిన్నమార్గంలో 
నడచిన ఆంధ్రమహాభారతానికి అట్లా పొసగదు. దీనికి ఉపస్కారకంగా మరొకటి రెండు ఉపవత్తులను ఇక్కడ పొందుపరుస్తాను. 

1. ఆంధ్రమహాభారతంలో నన్నయ భట్టారకుడు 'నారాయణం నమస్కృత్య' అన్న అర్తసందర్భం కలిగేటట్లు కాక 
“శ్రీవాణీ గిరిజా..పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాః' అని మూర్తిత్రయ స్మరణంతో ([గ్రంథోపక్రమం చేశాడు. తిక్కన సోమయాజి 
భారతాన్ని నమ(గంగా ముగింపదలచినవాడై “హృదయా పహ్లోది...ఉద్యోగాదులంగూడ (గా బదునేనింటి. దెనుంగు బాన 
జనసం(ప్రార్ధ్యంబు' గావింపదలచి, హరివంశ రహితంగా తన (గంథోపసంహరాన్ని చేయదలచినట్లు స్పష్టమౌతుంది. తిక్కనసోమయాజి 
వాసుదేవ తత్త ప్రతిపాదకమైన హరివంశాన్ని కూడా (గ్రహించినట్టయితే ఆ (గ్రంథ తాత్పర్యం వేరుగా నిర్లయించవలసి ఉండేదేమో? 
మధ్యలో భగవద్గీతాది మోక్షప్రతిపాదక (గ్రంథాంశాలను కావ్యరస పోషణదృష్టిలో చాలావరకు తగ్గించి రచించటంలో కూడా శాంతరస 
తాత్సర్యాన్ని ఆం(ధ్రమహాభారతంలోని వీరరసానికి అంగభూతంగా చేయటానికే అయి ఉండవచ్చునని తాత్పర్య మేర్చడుతున్నది. 

2. భగవానుడైన శ్రీకృష్ణుడు భారతంలో నాయకుడైతే “వాసుదేవస్య మాహాత్మ్యం- పాండవవానాం చ సత్యతాం - 
దుర్చృత్తం ధార్తరా[ష్ట్రానామ్‌” అన్న వ్యాస వచనానికి అన్వయం కుదుర్చుకొనవలసి వస్తుంది. భారతంలో పాండవుల సద్వృత్తం 


పీర్రిక-35 


(భారతం కాబట్టి) ధార్తరాష్ట్రుల దుర్చ్యృత్తం 'ప్రధానవస్తువైతే, దానికి అనుగుణంగా వాసుదేవుడికి మాహాత్మ్యం పోషించబడుతుందనే 
తాత్పర్యం ఏర్పడుతున్నది. మూడింట రెండువంతులుగా ఉన్న పాండవ కౌరవుల నద్యృత్త దుర్చృత్తాలు అన్వయ వ్యతిరేక 
క్రమంతో ధర్మాశ్రయాలనీ, వాటికీ పోషకంగా శ్రీకృష్ణమాహాత్మ్యం (ప్రపంచితమైనదనీ స్పష్టమౌతుంది. ఈ దృష్టితో పరిశీలిస్తే 
శ్రీకృష్ణుడి చరిత్ర వివిధ మహిమలకు అస్పదమైనట్టిదైనా, పాండవ ధర్మరక్షణ పరత్వంతో కూడి ఉన్నట్లు చిత్రించబడటంవలన 
ఆయన భారతకథలో ఉపనాయకుడుగానే ప్రకాశిస్తున్నాడు. అటువంటప్పుడు భగవన్మాహాత్త్యం స్వాశ్రయ రక్షణ తత్సరమౌటం 
వలన దాని గౌరవం ఇనుమడిస్తుంది. “నాయకం ప్రాగుపన్యన్య వంశ వీర్య (శ్రుతాదిభిః | న తస్యైవ వధం బ్రూయాత్‌” 
(భామహాలంకారం) అన్న అలంకారికాదే శాన్నిబట్టి కథా మధ్యంలో నాయకవధకాని, మరణంకాని నిబంధించరాదు. దీనికి విరుద్దంగా 
శ్రీకృష్ణ నిర్యాణం కథామధ్యంలోనే కూర్చబడటంవలన, అది సాంప్రదాయికం కాకపోవటంవలన శ్రీకృష్ణుడికి కథానాయకత్వం 
కల్పించటం పొసగదు. నాయక నిర్యాణమైన తరువాత చేర్చిన హరివంశం ఐతిహాసిక దృష్టితో దాని మహిమను ్రతిపాదిస్తున్నట్టుగా 
నిలబడటానికి అవకాశం ఉంటుంది కాని కావ్యదృష్టితో అటువంటిది పొసగదని సహృదయులు గుర్తించకపోరు. ఈ విధంగా 
శ్రీకృష్ణుడు కథానాయకుడు కానప్పుడు పరిశేషన్యాయంతో ధర్మరాజు కాక తప్పదు. “సమగ్ర గుణః కథావ్యాపీ నాయక” అనే 
లక్షణం ధర్మరాజుకు నూటికి నూరుపాళ్ళు వర్తిస్తుందని భారత పరిశీలకులకు గోచరిస్తుంది. 'భారతం” 'జయం'” - అనే కావ్య 
నామాలు కూడా ధర్మరాజుయొక్క చరి(త్రాన్నత్యాన్ని “నాయకో ధర్మవిజయీ లోకోత్తర గుణోత్తరః” (విష్ణు ధర్మోత్తర ఖండం) 
అనే లక్షణాన్ని బట్టి అతడి ధర్మ విజయాన్ని (ప్రతిపాదించేవిగా ఉండి, అతడి నాయకత్వానికి ఏకవాక్యతను సంపాదిస్తున్నాయి. 

భారత విమర్శకులలో కొందరు - నాయకుడైన ధర్మరాజు పొందింది మోక్షమే అనీ, దానిని ఫలింపజేసే శాంతరసమే 
రచనను ఆశ్రయించుకొన్న ప్రధాన రసమని అంటారు కాని, అది కూడా సత్యం కాదు. కావ్యశా(స్తంలో శాంతరసమంటే “న 
యత్ర దుఃఖం నసుఖం న చింతా న ద్వేషరాగా నచ కాచి దిచ్చా - రసస్తు శాన” (నాట్యశాస్త్రమ్‌) అని స్పష్టంగా చెప్పబడింది. 
ఇది మరణానంతర నిశ్ళబ్దస్థితి కాదు. జీవితంలో సాధించే శమస్థితి. అటువంటిది ధర్మరాజులో ఎక్కడా కనబడదు. 'నకాచిదిచ్చా, 
స చింతా”- అన్నది రాజ్య సంపాదనాసక్తుడైన అతడికీ, 'న యత్ర దుఃఖం” అన్నది అరణ్యవాస, బంధుమరణ దుఃఖితుడు, 
సోదరమరణ దుఃఖితుడై చివరకు మెలగిన అతడికి, 'న సుఖం, న ద్వేషరాగౌ” అన్నది స్వర్గంలో కూడా దుర్యోధనాదులనుగురించి, 
కర్షభీమాదులను గురించి ద్వేషరాగాలను (ప్రకటించిన అతడికి ఎట్టా వర్తిస్తుంది? కాబట్టి శాంతరసం కాబోదు. 


కావ్యాంతంలో ధర్మరాజు పొందిన స్థితులు కూడా గమనించదగినవి. సశరీర స్వర్గారోహణం. మాయామూలక నరకదర్శనం, 
దేవలోక నివాసం, యమధర్మరాజాంశ రూపంలో పూర్వరూప ప్రాప్తి - అన్న వాటిల్లో దేనిని కూడా మోక్షమని పేర్కొనటానికి వీలులేదు. 
'అత్యంతిక దుఃఖనివృత్తి రూపమైన స్వరూప స్థితికి” మోక్షమని సంకేతం;' (బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి” (శ్రుతి) అన్నట్టు ముక్తుడికి 
గమనాగమనాలు నిషేధించబడటంవలన స్వర్గారోహణం జరిపిన నాయకుడు ముక్తుడని, మోక్షసాధనపరుడని చెప్పటానికి వీలులేదు. 
ముక్తి ద్వివిధం - జీవన్ముక్తి విదేహముక్తి అని-స్వర్గంలో కూడా శరీర ధర్మాలైన రాగద్వేషాలు విడువని నాయకుడు జీవన్ముక్తుడని 
కాని, ఆకాశగంగావగాహనం తరువాత దివ్యశరీరాన్ని ధరించిన ధర్మరాజు విదేహముక్తుడని కాని చెప్పటం సమంజసం కాదు. ఈ 
విధంగా ముక్తిద్వయానికి దూరమైన శాంతరసాన్ని ధర్మరాజులో (ప్రతిష్టించి మహాభారతరసాన్ని నిర్ణయించటం పాడికాదు. 


నివృత్తి ధర్మరూపమైన మోక్షానికి సోపానరూపమైన (ప్రవృత్తి ధర్మాన్ని తక్కువగా భావించుకొని రసవిచారం చేయకూడదు. 
రసలోకంలోనూ, కావ్యరసిక లోకంలోనూ ప్రవృత్తిరసాలకు నివృత్తి రసాలకంటె ప్రభుత్వం హెచ్చు. శాంతం సన్మునుల మనోదృష్టులకు, 
తత్త్యవేత్తల శా(స్తదృష్టులకు అందినంతగా సామాజికులకు సర్వసామాన్యంగా అనుభూతికి అందదు. 'ఆం(ధ్రావళి మోదముంబొరయు” 
లక్ష్యంతో ప్రధానంగా రచించబడిన ఆం(ధ్రమహాభారతంలో పురుషార్థ సాధనోత్సాహాన్ని ధర్మబద్దంగా సాధించే చిత్తవృత్తికి 
మూలకందమైన ధర్మవీరం అంగిరస మనటం సర్వాంగీకారం జౌతుంది. వీరం సర్వమానసిక ప్రవృత్తులకు బీజభూతం: (ప్రదీపకం. 
ప్రవృత్తిరసాలలో వీరం రసమూర్హన్యం. శాంతం దానికి శక్తి నిస్తుంది. కవిత్రయం ఈ సత్యాన్ని ఆంధ్ర మహాభారత రసపోషణం 
ద్వారా నిరూపించింది. అందువలన ఎన్ని దృక్కోణాలనుండి చూచినా ధర్మరాజు ధార్మిక చరిత్రతోపాటు, కావ్యమంతా పరివ్యాప్తమై 
ఉన్న ధర్మవీర రసమే అంగిరసమని స్థిరపడుతున్నది. అదే ఆంధ్రమహాభారతం సాధించిన రసామృతత్వ సిద్ది! 


పీర్రిక-36 


6. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం: 


తెలుగులో అదికావ్యమైన ఆం(ధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్ళు కావస్తున్నా ఇంతవరకు దానికి సమ(గ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేదవ్యాఖ్యాన 
ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలరాయడు మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళా ప్రావీణ్యంతో ఈ వ్యాఖ్యానించిన 
పదునెనిమిది పర్యాల ఈ దివ్య 'ప్రబంధమండలిని పరిష్కరించి, సర్వాంగ సుందరంగా (ప్రచురించి, సామాన్య జనులకు అందుబాటులో 
ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి పక్షాన 
బాధ్యత వహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు ఛైర్‌మన్‌, 
సభ్యులు, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా 
పాల్గొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికారులూ, 
అనధికారులూ ధన్యులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. ఆది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపుదిద్దుకొన్నది. విసృతమైన అరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండు భాగాలలో (ప్రచురించబడింది. మొదటి భాగం నన్నయ 
రచించిన అరణ్యపర్వభాగం. రెండవ భాగం ఎల్టాపఏగడ పూరించిన అరణ్యపర్వశేషం. ఈ విధంగా అరణ్యపర్వం విభబించబడి 
ప్రచురించటం తెలుగులో ఇదే ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ సంపుటులుగా విరాట, ఉద్యోగ, భీష్మ 
(ద్రోణ, కర్ణ పర్వాలు వెలువడ్డాయి. తొమ్మిదవ సంపుటిగా శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు వెలశాయి. పదవ సంపుటిగా శాంతిపర్వం 
రెండు భాగాలుగా వెలువడింది. పదకొండవ భాగంగా అనుశాసనిక పర్వం ఆకృతి తాల్సింది. అశ్వమేధ, ఆ(శ్రమవాస, మౌసల, 
మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలన్నీ కలిసి ఈ పన్నెండవ సంపుటిగా సంతరించుకొన్నవి. ఈ వరుసలో ఇది చివరి సంపుటి. 
దీనితో కవిత్రయ మహాభారతం ముగిసింది. 

ఈ సంపుటిలోని పర్వపంచకంలో ముగ్గురు విద్యన్మణులు వ్యాఖ్యానాలు వ్రాశారు. ప్రసిద్ద సాహిత్యాచార్యులు. ప్రస్తుత 
టి.టి.డి. ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానందంగారు అశ్వమేధపర్వంలోని, మొదటి రెండాశ్వాసాలకూ, 
మౌసల, మహాప్రస్టానిక, స్వర్గారోహణ పర్యాలకూ సమర్థంగా వ్యాఖ్యను సంతరించారు. మహావిద్వాంసులు శ్రీ నాగళ్ళ గురు 
ప్రసాదరావుగారు అశ్వమేధపర్వ తృతీయ, చతుర్జాశ్వాసాలకు సారవంతమైన వ్యాఖ్యను రచించారు. విద్వన్మణులైన డాక్టర్‌ 
అంబడిపూడి నాగభూషణంగారు ఆ(శ్రమవాసపర్వవ్యాఖ్యను ఆమోదయోగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ పర్వాలన్నింటికీ సంపాదకుడుగా 
నేను పీఠికనూ, కథాసారాన్నీ రచించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికి, 
శ్రీకె. సత్యరాం ప్రసాద్‌గారికి, డాక్టర్‌ ఎన్‌. సుధాకర్‌ నాయుడుగారికి, శ్రీజి. రాధాకృష్ణగారికీ, శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకూ, 
డాక్టర్‌ వి.యన్‌. లక్ష్మికి నా కృతజ్ఞతలు. 


పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీపద్మావతీ సహిత శ్రీవేంకటేశ్వరస్వామి వేదవేద్యులు, వేదాంతగమ్యులు. పరతత్త్య 
రూపులు, అయినా భక్త సులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం 
అక్షరమైన తోమాలసేవ, వ్యాఖ్యానం సుగంధ పరిమళ సేవ, విశేషాంశాలు ఉజ్జలాలంకారసేవ, పీరిక ఆ విరాణ్మూర్తికి మంగళ 
నీరాజనసేవ. ఈ సర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చన. 


పీర్రిక-37 
సత్య శివ సుందర రూపులైన స్వామివారి దివ్య సన్నిధిలో ఈ వ్యాఖ్యాన సంపుటిని వాజ్మయారాధనలో భాగంగా 
పుణ్యపూజకు సుమమంజరిగా సమర్పించుకొంటున్నాము. అన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ! విశ్వశ్రేయస్సును, 
విజయపరంపరను (ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాము. 
ఓం శాంతి శాంతి శాంతిః 


హైదరాబాదు జి.ని.సు బ్రహ్మణ్యం 


10-9-2005 ప్రధాన సంపాదకుడు, 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం 


అశ్వమేధపర్వ కథాసారం - 38 


అశ్వమేధపర్వ కథాసారం 


ధర్మరాజుకు కలుగని నునశ్ళాంతి: 


భీష్ముడివలన సమస్త ధర్మాలు విన్నాకూడా ధర్మరాజు మనశ్శాంతిని పొందలేకపోయాడు. 'భీష్మకర్జులను చంపిన 
పాపాత్ముడిని నాకు శాంతి ఎట్టా కలుగుతుం'” దని వాపోయాడు. అప్పుడు వేదవ్యాసుడు యాగాలు, దానాలు చేసి 
బంధుసంహారపాపాన్ని పోగొట్టుకొమ్మని బోధించాడు. అశ్వమేధయాగం చేయటానికి ధర్మరాజు అంగీకరించాడు. కాని, 
ఆ యాగం చేయటానికి భూరిదక్షిణలివ్వటానికీ, చాలా ధనం కావాలి. రాజులందరూ యుద్దంలో చనిపోవటంవలన 
ఆడవారు శిశువులు మాత్రమే ఆయారాజ్యాలలో మిగిలి ఉండటంవలన భూములన్నీ పాడై ఉండటంవలన ధనసేకరణ 
దుస్సాధ్యమని ధర్మరాజు భావించాడు. దీనికి వ్యాసుడు ఒక ఉపాయం చెప్పాడు. మరుత్తుడనే ఒక చక్రవర్తి మునుపు ఒక 
సారి స్వర్లరూపంలో అధిక దక్షిణలిచ్చి మహాయాగాలు చేయగా, ఆ స్వర్లభారాన్ని బ్రాహ్మణులు కొనిపోలేక హిమవత్సర్వత 
ప్రాంతాలలో భూములలో దాచారనీ ఆ సంపదను కనుగొన్నవారికి అది వశమౌతుందనీ వరాన్ని (ప్రసాదించారు. దానిని 
తీసికొనివచ్చి అశ్వమేధాన్ని జరపటం ధర్మవిరుద్దం కాదని వ్యాసమహర్షి సూచించాడు. ఈ సందర్భంలో మరుత్తుడికథను 
వ్యాసమహర్షి వివరించాడు. ఇంద్రాది దేవతలుకూడా ఈర్భ్యాసూయలకు అతీతులు కారని ఈ కథ నిరూపిస్తుంది. 


ఈ సందర్భంలో ధర్మరాజు పరితాపాన్ని పోగొట్టటంకొరకు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక విషయాలను (ప్రసంగిస్తూ 
ధర్మరాజు 'బాహ్య్వజయం” మాత్రమే పొందాడనీ 'అంతఃశత్రువులజయం' ఇంకా అతడు సాధించాల్సి ఉందనీ చెప్పాడు. 
ఈ ఆంతరయుద్దంలో ఆత్మకు, మనస్సుకు సంగ్రామం జరుగుతుందనీ అదే నిజమైన యుద్దమనీ శ్రీకృష్ణుడు వివరించాడు. 
భీష్మాదులతో జరిగిన యుద్దం 'మిథ్యాయుద్ద'మని చెప్పుతూ 'మమి అనే రెండక్షరాలు మృత్యువనీ, 'న మమి అనే 
మూడక్షరాలు “బ్రహ్మ మని నిష్కర్ష చేశాడు. ఈ సందర్భంలోనే భగవంతుడు 'కామగీత' ను బోధించాడు. కాముడు 
ఒకప్పుడు నన్నెవ్వరూ గెలువజాలరని శపథం చేసి ఇట్లా పలికాడట- 'నన్ను ఎవడు తపస్సు చేసి జయించాలని అనుకొంటాడో 
వాడికి ఆ తపస్సులోని “అభిమాని రూపంలోనే ఉండి వాడికి పరాజయం కలిగిస్తాను. అట్టాగే మహాయాగాలు చేస్తున్న 
వాడికి కూడా 'దంభి రూపంలో వాడి మనసులో ఉండి వాడి ప్రయత్నాన్ని వమ్ముచేస్తా' నన్నాడు కాముడు. కాబట్టి 
కామజయమే ఆంతరజయమని శ్రీకృష్ణుడు ప్రబోధించాడు. (ఇక్కడే ‘కాముడిని జయించి కార్యసిద్దిని సఫలం చేసికొనటం 
ఎట్లాగో వ్యాసమహర్షి నాధారంగా తిక్కనగారు పరమరమణీయంగా వివరించారు). వ్యాసనారదాది మునీంద్రులు ధర్మరాజును 
వీడ్కొని వెళ్ళిపోయారు. ధర్మరాజు హస్తినాపురంలో ధర్మబద్ధంగా జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు. శ్రీకృష్ణార్ణునులు 
కలిసి ఇంద్రప్రస్థపురంలో విహరిస్తున్నారు. అప్పుడు అర్జునుడు పూర్వం శ్రీకృష్ణుడు తనకు బోధించిన 'భగవర్గీత' వషయం 
ప్రస్తావించి, అది మరపునకు వచ్చిందనీ, దానిని మరల బోధించుమనీ వేడుకొన్నాడు. అర్జునుడి మరుపును చీదరించుకొని 
మరలా శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్యజ్ఞానాన్ని స్టిరీకరించే ప్రయత్నం చేశాడు. 


అర్జునుడికి బోధించిన అనుగీత: 


శ్రీకృష్ణార్ణునుల సంవాదంలో భాగంగా అధ్యాత్మవిద్యా రహస్యాన్ని బోధించుమని అడిగిన భార్యకు భర్త చేసిన 
ఉపదేశమే “బ్రాహ్మణగీత'గా వెలువడింది. కర్మలు సకల సిద్దిప్రదాలని భర్త భార్యకు బోధించాడు. (బ్రహ్మాదులుకూడా 
అక్షరోపాసనను కర్మమూలకంగానే చేస్తారు. అక్షరమనేది శబ్బాదులచేత తెలియబడేది కాదు. అది అమలిన బుద్ధికిమాత్రమే 
గోచరమవుతుంది. (ప్రాణాది పంచవాయువులు ఆ అక్షరతత్త్యాన్నే చేరుతాయి. పంచవాయువులు, మనస్సు, బుద్ది అనే 
ఈ ఏడూ వైశ్వానరుడికి జిహ్యలు. వైశ్యానరుడంటే ఆత్మే. ఘేయము, భక్ష్యము మొదలైన సప్త సమిధలను ఘ్రాత, భోక్త 
అనబడేటటువంటి ఏడుగురు బుత్విజులు వైశ్వానరుడిలో హోమం చేస్తారు. దీనినే సప్త్రహోతృ విధానమంటారు. ఇట్టా 
జ్ఞానేంద్రియాలను అంతర్ముఖంగా మలవటమే అంతర్యాగం. ఇట్లాగే శబ్దస్పర్శ రూపరసగంధాలనే పంచభూతలక్షణాలు, 
వక్తవ్య, కర్తవ్య, గంతవ్య, నిసర్గానందాలనే కర్మేంద్రియవ్యాపారాలు ఐదు - మొత్తం ఈ పదీ హవిస్సులు. వీటిని 
హోమంచేసేవారు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. వీటిని అంతర్బూతుడైన వైశ్వానరుడిలో హోమం చేయటమే 
దళహోతృవిధానం. ఇది అంతర్యాగంలో ఒక భాగం. 


అశ్వమేధపర్వ కథాసారం - 39 

ఈ చర్చలలో మనస్సు - వాక్కులలో ఏది ప్రధానమన్న విషయం, మనస్సు, ఇంద్రియాలలో ఏది ముఖ్యమన్న 
విషయం చాలా రమ్యంగా అగుపిస్తాయి. మోక్షప్రకారాన్ని గురించి చెప్పుతూ కరణ, కర్మ కర్తలనేవి 'కారకత్రయం'” అనీ, 
ఘ్రాణాదులు మనస్సు బుద్ది - ఇవి కరణాలనీ, గంధాదులు కర్మహేతువులనీ, జీవాత్మకు కర్త అనీ,అతడు విషయరూపాలైన 
హవిస్సులను అనుభవించక ఉదాసీనత్వం అనే స్రుక్కులోఉంచి ఆత్మ అనేటటువంటి అగ్నిలో హోమం చేస్తే మోక్ష 
విధానమనీ తెలియాలి. దీనికి భిన్నంగా విషయసుఖాలను అనుభవిస్తే అదే బంధహేతు వవుతుందని (బ్రాహ్మణగీత 
బోధిస్తుంది. చివరకు యోగి స్వభావం తామరాకుమీద నీటిబొట్టువలె నిర్లిప్తంగా ఉండటమన్న భగవద్గీతాసారాన్ని బ్రాహ్మణగీత 
పునరుద్దాటిస్తుంది. 


అధ్వర్యుయతి సంవాదమనే (ప్రసంగం 'హింస' అంటే ఏమిటో చర్చించటం కొరకు (ప్రసక్తమయింది. ఒక 
అధ్వర్యుడు యజ్ఞ పశువును (ప్రోక్షించి నరకటానికై సిద్దపడుతుండగా ఒక యతి “ఇది హింసకాదా?” అని ఆక్షేపించాడు. 
ఇది హింస కాదని ఆ యజ్ఞ పశువు ఉర్హ్యలోకాలు పొందుతుందనీ, (శ్రుతి (ప్రామాణ్యాన్ని అధ్వర్యుడు ఉదాహరించాడు. 
“'యజ్ఞపశువుకు ఊర్షలోకం సిద్దించటంవలన నీ కేమిఫలి మని యతి అడిగాడు. (శ్రుతి విహితమైన పుణ్యమే నాకు ఫల 
“మని ఆ అధ్వర్యుడిన్నాడు. హింస పాపమని వేదమే చెప్పుతున్నది కదా! అని యతి అడుగగా 'యజ్ఞంలోని పశువిశసనం 
పాపంకా'దని అతడు సమాధానం చెప్పాడు. కాని యజ్ఞంలో తపోయజ్ఞమే ఉత్తమమన్న నిష్కర్షతో ఈ సంవాదం ముగుస్తుంది. 


అంబరీషగీతలు తరువాత ప్రసక్తమయ్యాయి. అంబరీషుడనే రాజు బాహ్య శత్రువులనందరినీ జయించినా 
తృష్ణ మొదలైన అంతఃశత్రువులను జయించలేకపోయా నని విచారం వ్యక్తం చేశాడు. లోభాన్ని ఎవరు జయించలేరో 
వారు జన్మ జరామృత్యువులకు వశమవుతారని ఆ మహారాజు (ప్రబోధించాడు. 


జనక యమ సంవాదం కూడా చాలా ప్రశస్తమైన కథ. ఒకసారి జనకమహారాజు వద్దకు (బ్రాహ్మణుడి వేషంలో 
యమధర్మరాజు వచ్చాడు. ఏదో ఒక చేయరానిపనిని ఆ బ్రాహ్మణుడు తన ముందర చేయగా జనకుడు కోపగించుకొని 
'నారాజ్యపు సరిహద్దులను వదలి పొ'మ్మని అతడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు “రాజా! స్‌ రాజ్యపు మేరలను నిర్దేశించండి. 
ఆ మేరలను దాటి వెళ్ళిపోతాను” అన్నాడు ఆ బ్రాహ్మణుడు. జనకుడు ఆ మాటలు విని మూర్చపోయాడు. తెలివిరాగా 
తన తప్పును తాను సవరించుకొన్నాడు. పరమవేదాంతి అయిన అతడికి తన రాజ్యం తన నగరమన్న భావనే లేదు. 
కనుక జనకుడికి భూమ్యాది పంచభూతాలను జయించే మనోధర్మం సిద్ధించిందని ధర్మదేవత సంతోషించి వెళ్ళిపోయాడు. 


ఈ కథలన్నింటినీ బ్రాహ్మణుడు (బ్రాహ్మణితో చెప్పాడు. చివరికి బ్రాహ్మణుడు ఇట్టా అన్నాడు. 'ఓ వనితా 
వినుము! జిజ్ఞాసువు అరణి, గురుడు ఉత్తరారణి. తపస్సుచేత వేదంచేత ఈ రెండింటి నిర్మథనంలో జ్ఞానమనే నిప్పు 
పుట్టుతుంది. క్షేత్రజ్ఞుడని ఆ జ్ఞాన స్వరూపాన్నే అంటాము. అది ఇం[ద్రియాలకు అందదు. అది నిర్గుణమైనది. దానిని 
అహంకార విసర్జనం ద్వారా మాత్రమే గుర్తించగలుగుతాం. 


ఈ సంవాదాన్ని విన్న అర్జునుడు ఆ పరమవేద్యమైన (బ్రహ్మతత్త్యాన్ని గురించి చెప్పుమని అడుగగా శ్రీకృష్ణుడు 
గురుశిష్య సంవాదాన్ని వినిపించాడు. ఒకప్పుడు మహామునులు అంగిరసుడిని పురస్కరించుకొని (బ్రహ్మదగ్గరకు వెళ్ళారు. 
“ఏది హితం? దానిని పొందటానికి మంచిమార్గం ఏది?" అని అడిగారు. (బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు. 'సత్త్వంవలన 
భూతాలన్నీ పుట్టుతాయి. సత్త్యంలోనే ప్రవర్తించి, అందులోనే లీనమవుతాయి. (శ్రుతి, తపస్సు అనేవి సత్రానికి మారుపేర్లు. 
యోగనిష్టులైన మునులు కామ(క్రోధాలను విడిచి సత్తాన్నే సేవిస్తాయి. అదే హితం. దానిని చేరుకొనటానికి మంచి 
మార్గమున్నది. అదే ధర్మం. చతురా(శ్రమాలను, వర్ల చతుష్టయాన్ని ఆశ్రయించిన పవిత్ర బీవనులు ధర్మాన్ని అనుష్టించిన 
వారవుతారు. దీనికి ముందుగా తెలిసికొనదగిన విషయం- చతుర్వింశతి తత్వాలను గురించి, పంచమహాభూతాలు, 
శబ్దాది గుణాలు, జ్ఞాన కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారం, (ప్రకృతి - అనే ఈ 24 తత్తాల పుట్టుకను, 
లయాన్ని తెలిసినవాడు సంసారమోహాన్ని పొందక పరతత్యాన్ని పొందుతాడు" అని చెప్పుతూ (బ్రహ్మ సత్యరజస్తమో 
గుణాలను గురించి వివరించాడు. గుణత్రయంలో ఎక్కువ తక్కువలు లేకుండా సమస్థితిని కలిగి ఉండటమే అవ్యక్తస్థితి. 
ఈ అవ్యక్తస్థితినుండి మహత్తత్తం పుడుతుంది. దీనికే మతి, బుద్ది అనే నామాంతరాలు ఉన్నాయి. మహత్తుకే అహంకార 
సంజ్ఞ ఉన్నది. అహంకారంనుండి పంచభూతాలు, వాటినుండి శబ్బాదులు, జ్ఞానేంద్రియాలు - ఇట్లా సృష్టిపరిణామం 
సాగింది. వీటిలో (శ్రోత్రాదులైదూ, మనస్సు, బుద్ది, ప్రాణం, అభిమానం లేదా అహంకారం - అనే ఈ తొమ్మిదీ కలిసి 


అశ్వమేధపర్వ కథాసారం - 40 
“నవద్వారపురం'” అనే సంకేతాన్ని పొంది ఉన్నాయి. అంటే ఈ శరీరమే నవద్వారపుర మన్నమాట. ప్రాణాది పంచకం, 
వాక్కు, మనస్సు, బుద్ది- అనే ఈ ఎనిమిదింటి సంపుటికే 'అంతరాత్మ' అని పేరు. లోకం ఈ అంతరాత్మ అనే 
ఉపాదాన కారణంనుండి పుట్టుతున్నది. అహంకారం నుండి జ్ఞాన కర్మేంద్రియాలు, మనస్సు అనే పదకొండు తత్త్వాలు 
(2) జ్‌ 
పుట్టుతాయి. వీటి బారిని పడకుండా ఎవరు ఆత్మను ఉపాసిస్తాడో వాడు పరతత్త్యవేత్త అవుతాడు. 


బట (బ్రహ్మదేవుడు అధ్యాత్మ, అధిభూత, అధిదైవత తత్వాలను గురించి చెప్పాడు. ఇం[ద్రియాలను, 
ఇం(ద్రియార్జాలను, భూతసార్జ్రాన్ని వేరువేరుగా తెలిసికొని మనసులో స్థిరంగా నిలుపుకొనటంచేత 'భవం” (పుట్టుక-పాపం) 
అనే భావన నశిస్తుంది. విద్వాంసుడు తన ఇంద్రియాలను తనలోనికి మరల్చుకొనటం అభ్యసిస్తాడు - తాబేలు బయటపడిన 
తన అవయవాలను లోపలికి ముడుచుకొన్న రీతిగా - అట్టా కలిగేదే ఇంద్రియజయం. భూతపంచకమనే సముద్రానికి 
కాముడు, (క్రోధుడు ప్రభువులు. వీరిని జయిస్తేకాని విద్వాంసుడు ఆ సముద్రాన్ని దాటలేడు. ధర్మానికి అహింస లక్షణం. 
మనుష్యులకు కర్మ, వాక్కుకు సత్యం, బుద్దికి వ్యవసాయం, జ్ఞానానికి సన్యాసం (ప్రధానవ్యాపారాలు. జ్ఞానపూర్వకమైన 
సన్న్యాసంవలన ద్వంద్వభావనా రాహిత్యంవలన యోగులు జరామృత్యు నిస్తరణం సాధిస్తారు. 

ఈ విధంగా బోధించి (బ్రహ్మదేవుడు 'అవ్యక్తతత్యం' అతిగహనమైనదని చెప్పుతూ ఇట్టా అన్నాడు. 


“అవ్యక్తం సలింగం, పురుషుడు అలింగుడు. అతడు క్షేత్రాన్ని తెలిసినవాడు కావటంచేత క్షేత్రజ్ఞాడు. క్షేత్రమంటే 
ప్రకృతి. అది (త్రిగుణాత్మకం. ప్రకృతిలో లీనమైన మహాతత్త్యమె అంతరాత్మ. అతడికి ప్రకృతి క్రియాకలాపమంతా 
తెలుసు. కాని, ప్రకృతి అంతరాత్మను ఎరుగదు. అట్లే భూతాలలో అగ్ని శ్రేష్టుడు. విద్యలలో సావిత్రి, ఛందస్సులలో 
గాయత్రి, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం. ప్రజాపతులలో నేను శ్రేష్టులం. నా కంటె విష్ణుడు ఎక్కువ. ఈశ్వరుడు దేవతాళిలో 
అందరిలోనూ శ్రేష్టుడు. నేను - విష్ణువు-ఈశ్వరుడు అనే మూర్తిత్రయం ఒక పదార్థమే. ఎవరు మమ్ములను ముగ్గురినీ 
ఒకే తత్త్యంగా తెలిసికొంటాడో వాడే 'ఎరుకి సమగ్రంగా కలిగినవాడు.” 


అని బోధించి చివరకు బ్రహ్మ సత్యం ఎట్టా అవశ్యం అనుష్టించదగిందో చెప్పాడు. 


సత్యం పురుషుడే అని కొందరంటారు. కాని, పురుషుడు గుణాతీతుడు. సృష్టి క్రమాన్ని గమనించినా ఈ 
విషయం తెలుస్తుంది. భూమ్యాది భూతచతుష్కం ఆకాశంలో లీనం అవుతుంది. ఆకాశం అవ్యక్తంనుండే సము(ద్రాలలోనుండి 
తరంగాలు పుట్టినట్లుగా చరాచరభూతాలు పుట్టుతూ లీనమవుతూ ఉంటాయి. అవ్యక్తం అవ్యయుడైన పురుషుడిని 
ఆ(శ్రయిస్తుంది. అందుచేత పురుషుడు గుణాతీతుడు. కేవల సత్తుడు మాత్రమే కాడు. దీనిని గుర్తించటమే మోహబంధవిముక్తి. 
దీనికి అర్హమైన సాధనం తపస్సు, అహంకృతితో కూడిన తపస్సువలన (ప్రజాపతి సమీపత్యాన్ని మాత్రమే పొందగలుగుతాం. 
కాని, మమకార విదూరమైన తపస్సుచేత అవ్యయస్థానమే (ప్రాప్తిస్తుంది. సత్య సహాయంతో రజస్తమోగుణాలను జయించి 
ఈశ్వర సాక్షాత్కారం పొంది ఆ సత్తాన్నికూడా వదలిపెట్టాలి.” 

అంటూ (బ్రహ్మ చేసిన బోధను గుర్తుచేసి శ్రీకృష్ణపరమాత్మ మునుపు తాను కురుక్షేత్రంలో బోధించిన గీతాసారాన్ని 
పునరుదాటించాడు.” 


యి 
శ్రీకృష్ణుడి ద్వారకాయానం: 


శ్రీకృష్ణుడు తాను ద్వారకానగరానికి వెళ్ళి వసుదేవాదులను చూడాలనే కోర్కె వెలిపుచ్చాడు. అర్జును డా విషయాన్ని 
ధర్మరాజుకు తెలిపి అతడి అనుమతితో ద్వారకకు వెళ్ళవచ్చునని కృష్ణుడితో కలిసి ఇం|ద్రప్రస్థంనుండి హస్తినాపురానికి 
వచ్చాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని సగుణ (బ్రహ్మస్వరూపుడిగా (గ్రహించి అతడిని స్తుతించాడు. అర్జునుడి అభ్యర్థన 
మేరకు ధర్మరాజు శ్రీకృష్ణుడికి గౌరవ పురస్సరంగా - అశ్వమేధయాగానికి బంధుమిత్ర పరివార సమేతంగా రమ్మని 
ప్రార్థిస్తూ - ద్వారకకు పోవటానికి అనుమతించాడు. అర్జునుడిని వదలలేక శ్రీకృష్ణుడు రథంమీద ప్రయాణం సాగించాడు. 


మార్గమధ్యంలో శ్రీకృష్ణుడు ఉదంకమహాముని ఆశ్రమాన్ని దర్శించాడు. ఉదంకుడు మహాభారతయుద్ద కాలంలో 
శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర పక్షపాతంగా ఉన్నదనే భావంతో వ్యంగ్యంగా నిందాస్ఫోరకంగా పలకరించాడు. శ్రీకృష్ణుడు 
నిర్వికారంగా సమాధానం చెప్పుతూ శాంతికొరకు తాను చేసిన కృషిని వివరించి, కౌరవుల కారణంగానే యుద్దం చెల్లిందని 


అశ్వమేధపర్వ కథాసారం - 41 
వివరించాడు. ఉదంకుడి వ్యంగ్యోక్తులకు శపించబోయాడు. ఉదంకుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. అతడు (ప్రసన్నుడై 
తన పరబ్రహ్మతత్తాన్ని తెలిపాడు. ఉదంకుడి వేడికోలుపై తన విశ్వరూపాన్ని ప్రసాదించి అతడిని ఆశ్చర్యాంబుధిలో 
ముంచాడు. ఉదంకుడి ప్రార్దన పై నిజసౌమ్యరూపాన్ని తాల్చి వరం కోరుకొమ్మన్నాడు. ఆ బుషి నివాస ప్రాంతం నిర్ణల(ప్రాంతం 
కావటంవలన ఎల్లప్పుడూ నీరు చేరువలో ఉండేటట్టు అనుగ్రహించుమని కోరాడు. ఎప్పుడు తన రూపాన్ని స్మరిస్తే 
౧ ౧ 
అప్పుడు జలం లభిస్తుందని అభయమిచ్చి ద్వారకకు వెళ్ళాడు. 


ఒకనాడు ఉదంకుడు దాహార్తుడై శ్రీకృష్ణుడిని స్మరించాడు. ఒక చండాలుడు తన మలిన శరీరంనుండి జలం 
(స్రవిస్తూ ఉండగా ఎదుట గోచరించి, ఆ నీటిని (త్రాగి దప్పిక తీర్చుకొనుమని అడిగాడు. ఉదంకుడు ఏవగింపుతో అతడిని 
నిరాకరించాడు. అతడు అదృశ్యు డయ్యాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఆ చండాలరూపుడు ఇంద్రుడనీ అతడి శరీరంమీద 
(న్రవించే జలం అమృతమనీ చెప్పి గొప్ప అదృష్టాన్ని దూరం చేసికొన్నా పని ఆ మునీంద్రుడికి తెలిపి, ఆపై అతడు 
తలచుకొన్నప్తుడెల్లా మేఘాలు పట్టి వానపడుతుందనీ చెప్పాడు. ఆ మేఘాలకు ఉదంక మేఘాలనే పేరు ఏర్పడింది. ఈ 
ఉదంతం విన్న తరువాత జనమేజయుడు వైశంపాయనుడిని ఉదంకుడి చరిత్రను చెప్పుమని అడిగాడు. ఉదంకుడు 


గౌతముడి భార్య అహల్యకు సౌదాసుడి భార్య మదయంతి యొక్క కుండలాలు తెచ్చి ఇచ్చిన కథను వివరంగా తెలిపాడు. 


శ్రీకృష్ణుడు ద్వారకకు చేరాడు. యాదవులు రైవతక పర్వతోత్సవంలో ఆసక్తులై ఉన్నారు. శ్రీకృష్ణుడి రాకకు 
ఉప్పొంగిపోయారు. శ్రీకృష్ణుడు వసుదేవాదులకు సముచిత సాదరసేవలందించాడు. వసుదేవుడు శ్రీకృష్ణుడిని భారత యుద్ద 
విశేషాలను వివరించమని కోరాడు. భారతయుద్దకర్మ చాలా పెద్దదనీ, దానిని చెప్పటానికి చాలా రోజులు పట్టుతుందనీ 
పేర్కొని శ్రీకృష్ణుడు సూక్ష్మంగా యుద్గోదంతాన్ని చెప్పాడు. కౌరవసైన్య సంఖ్యావివరాలూ, భీష్మ (ద్రోణ, కర్ణ శల్యాది 
వీరులు యుద్దంచేసిన దినాలూ, శకుని పడిపోయిన తరువాత దుర్యోధనుడు ఒంటరిగా పారిపోయి (హ్రదంలో దాగికొన్న 
సంగతీ, పాండవు లతడిని అధిక్షేపించి హ్రదంబయటికి రప్పించి భీముడిచేతిలో తొడలు విరిగిపడిపోయిన ఉదంతాన్నీ 
చెప్పాడు. ఆ రాత్రి అశ్వత్తామ విజృంభించి పాండవ స్కంధావారంలో ఉన్న వీరులనూ, బలాలనూ [క్రూరంగా సంహరించిన 
పద్దతినీ, పాండవపక్షంలో, కౌరవపక్షంలో (ప్రాణాలతో మిగిలి ఉన్న వారినీ చివరకు పేర్కొన్నాడు. కాని, అభిమన్యుడి 
మరణ విశేషాన్ని చెప్పలేదు. సుభద్ర విషాదంతో ఆ సంగతి జ్ఞాపకం చేసి అభిమన్యు వధవృత్తాంతాన్ని చెప్పించింది. 
వసుదేవాదులు శోకంతో ఆ(క్రోశించారు. శ్రీకృష్ణుడు వారిని ఓదార్చాడు. అభిమన్యుడి పరాక్రమాన్ని కీర్తించాడు. ఆ 
తరువాత చుట్టాలతో కలిసి సంతోషంతో కాలం గడిపాడు. 


అశ్వమేధయాగ యత్నం: 


హస్తినాపురంలో చుట్టాలందరూ మాటలవెంబడి అభిమన్యుడి పరా[క్రమాన్ని పొగడేటప్పటికి ఉత్తర శోకించేది. 
అది చూచి పాండవులు దుఃఖమగ్నులయ్యేవారు. దానిని గమనించి వ్యాసమహర్షి ఒకనాడు వారివద్దకు వచ్చి అశ్వమేధయాగం 
చేయవలసిన అవసరాన్నీ, దాని విషయవిధులనూ వివరించి, వారిని యజ్ఞకార్యానికి ప్రోత్సహించి అదృశ్యుడయ్యాడు. 
ధర్మరాజు తమ్ములతో సంప్రదించి, హిమాలయంలో గుప్తమైయున్న స్వర్లనిధులను స్మరించి, వాటిని సాధించే ప్రయత్నంలో 
చేయవలసిన పూజాదికాలను నిర్వహించి, ధృతరా(ష్ట్రుడివద్ద అనుమతి తీసికొని, హస్తినాపుర రక్షకు యయుత్తుడినీ, 
విదురుడినీ నియోగించి ధర్మజాదులు హిమాలయాలకు పయనం కట్టారు. శిఖరాలను ఎక్కి ఒక సమతల ప్రదేశంలో 
విడిది చేశారు. 


అప్తుడు వ్యాసమహర్షి పాండవుల ముందు (ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజాదులు ఆ మహర్షిని పూజించి కర్తవ్యాలను 
బోధించుమని అడిగారు. ఆ రాత్రి పాండవులు నియమ నిష్టలతో దర్భశయనాలమీద శయనించారు. పంచాగ్నులవలె 
వెలుగొందారు. మరునా డుదయం శివుడిని ఒకచోట అవాహనంచేసి ధూపదీప నైవేద్యాలతో విధివిధానంగా పూజించారు. 
(ప్రమథులను అర్బించారు. మం(త్ర జలాలతో నిధులున్నచోట (ప్రోక్షించారు. పూలతో, మాంసంతో, పేలాలతో శాస్త్రోక్తంగా 
పూజించారు. బలవంతులైన సేవకులచేత (త్రవ్వించారు. అప్పుడు నలుదిక్కులా వెలుగులు విరజిమ్ముతూ స్వర్ష నిధులు 
బయటపడ్డాయి. పాండవులు వాటిని పూబించారు. వ్యాసుడు (ప్రత్యక్షమయ్యాడు. పాండవు లా మహర్షిని పూజించారు. 
అతడు వారిని దీవించి అదృశ్యుడయ్యాడు. అప్పుడు ధర్మరాజు ఆ నిధులను వెలికి తీయించి వేలకొలది బండ్లకూ, 
గాడిదలకూ, ఒంటెలకూ, గుర్రాలకూ, ఏనుగులకూ బరువులు ఎత్తించి, వివిధ హేమ పాత్రలనూ, యజ్ఞోపకరణాలకూ 


అశ్వమేధపర్వ కథాసారం - 42 
వీరులకు ఎత్తించి, (శ్రమలేని ప్రయాణాలతో హస్తినాపురం వైపు పయనం సాగించాడు. దానిని చూచి మానవులూ, దేవతలూ, 
ఆశ్చర్యపడ్డారు. శత్రువులు భయపడ్డారు. 


పరీక్షిత్తు జననం: 


ధర్మజుడి అశ్వమేధాహ్వానాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణుడు సకల బంధుసమేతంగా హస్తినాపురానికి వచ్చాడు. 
అందరూ కలిసి సంతోష సల్హాపాలతో ఉంటున్న తరుణంలో ఉత్తరకు మగబిడ్డ పుట్టాడు. కాని, మహాబాణాన్నితో దగ్గమై 
చనిపోయినవాడుగా ఉన్నాడు. అంతఃపురకాంతలు శోకంలో మునిగిపోయారు. కుంతీ సుభద్రలు మృతబాలుడి గురించి 
శ్రీకృష్ణుడితో మొరపెట్టి చెప్పుకొన్నారు. పాండవ వంశాంకురాన్ని (బ్రతికించుమని బహువిధాలుగా ఆ(క్రందిస్తూ అర్థించారు. 
అశ్వత్థామ (బ్రహ్మముఖా(స్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ శిశువును రక్షిస్తానని చేసిన (ప్రతిజ్ఞను వాసుదేవుడికి జ్ఞాపకం 
చేశారు. ఆ బిడ్డ చనిపోతే ఆ శోకంతో తామంతా ఒకవైపు, పాండవులంతా మరొకవైపూ (ప్రాణాలు వదలటం తథ్యమని 
మొరపెట్టుకొన్నారు. వారి ఆ(క్రందనలు విని శ్రీకృష్ణుడు అ|ర్రుడయ్యాడు. వారందరితో కలిసి మాధవుడు ప్రసూతిమందిరానికి 
వెళ్ళాడు. 

(ద్రౌపది ముందుగా వెళ్ళి ఉత్తరకు శ్రీకృష్ణాగమనాన్ని తెలియపరచింది. ఉత్తర లేని వాసుదేవుడికి మొక్కి, ఆ 
బిడ్డ చేత కూడ (యొక్కించాలని ముచ్చటపడ్డా, అశ్వత్భామ అ(స్తశక్తికి గురి అయి మృతుడు కావటంవలన ఆ మాట 

య యి యఖ = 
ఓటువోయిందని వాపోయింది. ఆ శిశువును అంకతలంమీద ఉంచుకొని శ్రీకృష్ణాదులను కన్నెత్తి చూడుమని పలవించింది. 
మృతశిశువు తెలివొందక పోవటంతో మూర్చపోయింది. కొంతసేపటికి ఉత్తర తేరికొని లేచి నేలపై పరుండియే శ్రీకృష్ణుడికి 
“శరణు శరణు” అని (మొక్కింది. శ్రీకృష్ణుడు ఆమెను, 'ఓడకు, ఓడకు' మని అభయహస్తం ఇచ్చాడు. మృతశిశువును 
శయనంమీద పరుండబెట్టుమన్నాడు. 'నా మాట అబద్దం కాకుండా ఇదిగో బాలుడిని (బ్రతికిస్తున్నాను. సంతోషంతో 
యట 6 అరి 

అందరూ చూడండి” అని హెచ్చరించాడు. (బ్రహ్మముఖాసస్త ప్రయోగానికి విరుగుడు పెట్టాడు. పంచవిధ శపథాలతో 
బాలకుడికి పంచ ప్రాణాలు పోశాడు. బాలుడు కదిలాడు; కళ్ళుతెరిచాడు. అంతఃపుర స్త్రీలందరూ ఆనందంలో మునిగి 
తేలారు. ఉత్తర బాలుడిని తెచ్చి శ్రీకృష్ణుడి పాదాలకు ప్రణమిల్లజేసింది. అతడు బాలుడిని దీవించి వంశమంతా అంతరించిన 
సమయంలో పుట్టాడు కాబట్టి 'పరీక్షిత్తు' అని పేరుపెట్టాడు. అందరూ సంతసించారు. శ్రీకృష్ణుడూ, యాదవ (ప్రముఖులు 
అందరూ కానుకలు చదివించారు. (ప్రజలు పరమానందాన్ని పొందారు. 


యజ్ఞాశ్వవరణం: 
Sy 


శ్రీకృష్ణుడి కరుణవలన పాండవసంతతి నిలిచింది. పరీక్షిత్తుకు ఒక నెల వయస్సు వచ్చింది. పాండవులు స్వర్ణ 
నిక్షేపాలతో హస్తినకు చేరారు. వాసుదేవాదులు వారికి ఘనస్వాగతం చెప్పారు. పాండవులు నగరప్రవేశం చేసి పెద్దలకూ, 
బంధువులకూ, సముచిత మర్యాదలు చేశారు. శ్రీకృష్ణాదులతో కలిసి ఒక మందిరంలో కొలువుచేశారు. పరీక్షిత్తుకు 
ప్రాణంపోసిన శ్రీకృష్ణ మహిమను విని ఆశ్చర్యసంతోషమగ్నులయ్యారు. గోవిందుడి నిరంతర దయా(ప్రవృత్తిని వేనోళ్ళ 
పోగడారు. 


కొన్నాళ్ళకు వ్యాసమహర్షి పాండవుల మందిరానికి వచ్చాడు. ఆ మహర్షిని పూజించి ధర్మరాజు వాయజుడి 
దయవలన పొందిన ఆ మహాసంపదను అశ్వమేధయాగంకొరకు వినియోగించేందుకు అనుమతిని కోరాడు. మహర్షి 
సంతోషించి చంద్రవంశతిలకా! అశ్వమేధం సమస్తపాపాలనూ నశింపజేస్తుంది. దానిని నీవు సమ(గ్రదక్షిణాన్వితంగా నిర్వహించి 
పరిశుద్దుడవై (ప్రకాశిస్తూ ప్రసిద్దికక్కు' మని (ప్రబోధించాడు. ధర్మరాజు సంతోషించి యాగాన్ని నిర్వహించటానికి శ్రీ కృష్ణుడి 
అనుమతినికూడా కోరాడు. 'తల్లివైనా, తండ్రివైనా, గురువువైనా నీవే. నీ ఆజ్ఞ శిరోధార్య' మని ప్రార్ధించాడు. 'వ్యాసమహర్సి 
చెప్పినట్టుగా చేయుము. యజ్ఞము చేసి మనస్తాపాన్ని పోగొట్టుకొనుము. అశ్వమేధయాగపుణ్యం సర్వధర్మాలకంటె శ్రేష్టమైనదని 
నేనే చెప్పాను కదా! యజ్ఞం చేయుమని నేనే ప్రేరేపించాను కదా! ఇక నా అనుజ్ఞ ప్రత్యేకంగా దేనికి? యజ్ఞనిర్వహణలో 
నేనేమి చేయాలో చెప్పుము. నీ తమ్ములతో కలిసి నేనూ సాయం చేస్తాను. యజ్ఞానికి సత్వరం పూనుకొమ్ము' అని 
శ్రీకృష్ణుడు ప్రోత్సహించాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 923 


ఉ. ఆ లలితాంగి( జూచి నరు డద్దుత మంది 'మృగాయతాక్షి! యి 
ట్లేల జలేచరత్వమున నిజ్ఞలధిన్‌ వసియించి? తిప్పు డి 
ట్లేల సురూప భామ వయి? తెందులదానవు నీవు? నావుడున్‌ 
బాలిక పాండుపుత్రునకుం బార్జున కి ట్లనియెం బ్రియంబునన్‌. 152 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ఆ, లలిత+అంగిన్‌= ఆ అందమైన శరీరం కలదానిని; చూచి, అద్భుతము+అంది= 
ఆశ్చర్యపడి; మృగ+ఆయత+అక్షి= లేడి కన్నులవంటి విశాలమైన కన్నులు కలదానా!; ఇట్టు ఏల = ఈ విధంగా ఏల; 
జలేచరత్వమునన్‌= నీటిలో తిరిగే ప్రాణివి - మొసలివి కావటంవలన; -ఈ+జలధిన్‌= ఈ మడుగులో; వసియించితి(వి)= 
ఉన్నావు; ఇప్పుడు= ఇపుడు; ఇట్టు; ఏల= ఎందుకు; సు, రూప, భామవు+అయితి(వి)= అందమైన కాంతవు అయ్యావు; నీవు, 
ఎందుల, దానవు= నీవు, ఎక్కడిదానవు; నావుడున్‌= అని అనగా; బాలిక= ఆ కాంత; పాండుపుత్రునకున్‌= పాండుకుమారునికి; 
పార్టునకున్‌= అర్జునునకు; ప్రియంబునన్‌= (ప్రీతితో; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: అందమైన ఆ కాంతను చూచి అర్జునుడు ఆశ్చర్యపడి 'నీ వేల మొసలివై ఈ విధంగా మడుగులో 
ఉన్నావు? ఇప్పుడు ఈ విధంగా ఎందుకు అందాలభామవయ్యావు? ఎక్కడి దానవు? అని అడుగగా ఆమె 
అర్జునునితో ఇట్టా అన్నది. 

జ ౧ 


వ. 'ఏను వంద యను నప్పరసం గుబేరుననుంగ; నాసఖులు సౌరభేయియు సమీచియు బుద్దుదయు లతయు 
ననువారలు నలువురు నాయట్ల యత్తీర్థంబులం దున్నవారలు; వారిని శాపవిముక్తలం జేసి రక్షింపు' మనిన దానికి 
నర్జునుం డి ట్లనియె. 153 

ప్రతిపదార్థం: ఏను= నేను; వంద, అను= వంద అనే పేరుగల; అప్పరసన్‌= అప్పరసను; కుబేరు, అనుంగన్‌= కుబేరునియొక్క 

చెలిని; నా సఖులు= నా స్నేహితురాండ్రు; సౌరభేయియు; సమీచియు; బుద్భుదయు; లతయున్‌; అనువారలు= అనేవాళ్లు; 
నలువురు= నలుగురు; నాయట్ల= నావలెనే; ఆ తీర్థంబులందున్‌= ఆ తీర్థాలలో; ఉన్నవారలు= ఉన్నారు; వారిని= వాళ్లను; 


శాపవిముక్తలన్‌= శాపంనుండి తొలగచేసి; రక్షింపుము= కాపాడు; అనినన్‌= అనిఅనగా; దానికిన్‌= ఆ అప్పరసకు; అర్జునుండు= 
అర్హునుడు; ఇట్లు+అనియెన్‌. 
జ ౧ 


తాత్సర్యం: “నా పేరు వంద, కుబేరుని స్నేహితురాలిని. నా స్నేహితురాండ్రు సారభేయి, సమీచి, బుద్భ్బుద, లత 


అనేవాళ్ళు నలుగురూ నావలె తీర్ణాలలో ఉన్నారు. వాళ్ళనికూడా శాపవిముక్తులను చేసి రక్షింపుము” అని అనగా 
ఆమెతో అర్జునుడు ఇట్టా అన్నాడు. 
జ ౧ 


విశేషం: వంద అనేదానికి అనేకప్రతులలో నంద అనే పాఠాంతరం ఉన్నది. భాండార్కరు ప్రతి అథస్పూచికలో వర్షా వరా, 
వృందా, వర్దా; వందా, విందా, నందా అనేవిధంగా అనేక పాఠాలున్నాయి. మూలభారతం వావిళ్ళవారి తెలుగులిపి ప్రతిలో 
అహం చ సౌరభేయీచ, సమీచీ బుద్భుదా లతా” అని ఉన్నది. 
క. “వనజాక్షి! యేమికారణ । మున నుగ్రగ్రాహరూపములు దాల్లితి రీ? 

రని యడిగిన వేడుక నా । తని కది యి ట్లనుచు. జెప్పె( దద్విధమెల్లన్‌. 154 


అశ్వమేధపర్వ కథాసారం - 43 


ధర్మరాజు వ్యాసమహర్షిని యజ్ఞానికి ముహూర్తాన్ని నిశ్చయించుమని, విధివిధానాలు బోధించుమని ప్రార్థించాడు. 
ఆ మహర్షి యజ్ఞ నిర్వహణంలో తనకు యాజ్ఞవల్క్యుడూ, పైలుడూ సహకరిస్తారనీ, చైత్రపూర్ణిమ శుభముహూర్తమనీ, 
యజ్ఞాశ్యాన్ని ఎన్నిక చేయించాలనీ సలహా ఇచ్చాడు. వేదోక్త దీక్షతో విడిచిన యజ్ఞాశ్యం భూమండలమంతా తిరిగి ధర్మజుడి 
కీర్తిని నలుదిక్కులా వ్యాపింపచేస్తుందనీ, యజ్ఞ పరికరాలనన్నింటినీ (క్రొత్తగా సిద్దం చేయించుమనీ తెలిపాడు. ధర్మరాజు 
అశ్యశా(స్రజ్ఞులచేత ఉత్తమాళశ్వాన్ని ఎన్నిక చేయించాడు. నిపుణులతో బంగారంతో (స్రుక్రువాదులను చేయించాడు. వ్యాసుడు 
సంతోషించి శా(స్రోక్రంగా అశ్వాన్ని వదలటానికి అనుమతించాడు. అశ్వరక్షణకు దివ్యాస్రవిదుడైన అర్జునుడిని 
నియోగించుమన్నాడు. దేశరక్షణకు భీమనకులులనూ, కుటుంబరక్షణకు సహదేవుడినీ నియోగించాడు. ఇంకా మిగిలిన 
పనులకు ధర్మరాజు తగినవారిని నియమించారు. కుంతీ గాంధారీ ధృతరాషుల అనుజ్ఞతో అశ్యమేధయాగానికి 
సిద్దమయ్యాడు. 
సవనాశ్వరక్షణం: 


దైవజ్ఞాలు నిర్ణయించిన శుభముహూర్తాన ధర్మరాజు యజ్ఞదీక్ష స్వీకరించాడు. వ్యాసాది మహర్షుల బుత్విజుల 
అ క ణి క! వ యె 
నడువు ధర్మరాజు (బహ్మర్శుల మధ్య (బహ్మవలె (ప్రకాశించాడు. వేదవ్యాసుడు శా(స్రోక్తంగా వదలిన ఉత్తమాళ్వం 
బయలుదేరింది. గాండీవధారి అయిన అర్జునుడు అశ్వాన్ని అనుసరించాడు. అతడిని యజ్ఞకర్మ నిపుణులైన యాజ్ఞవల్క్య 
శిష్యులు అనుగమించారు. 


యాగాశ్వం ధరణిని ప్రదక్షిణంగా తిరిగి ఉత్తరదిశవైపు సాగింది. అశ్వం త్రిగర్తదేశంలో ప్రవేశించింది. (త్రిగర్త 
దేశాధిపతి కొడుకూలూ, మనుమలూ కలిసి సూర్యవర్మ నాయకత్వంలో అశ్వాన్ని అడ్డగించి అర్జునుడిని ఎదిరించారు. 
అర్జునుడు వారిని దయతో పలుకరించి, భారత యుద్ధంలో చాలామంది రాజులు చనిపోవటం కారణంగా ధర్మరాజు 
దయామయుడై గుర్రాన్ని పట్టుకొన్నవారిని మంచిమాటలతో ఒప్పించి రక్తపాతం జరుగకుండా చూడుమని చెప్పాడనీ 
హెచ్చరించి యుద్దంనుండి విరమించుకొనుమని కోరాడు. కాని, సూర్యవర్మ దాడి సాగించాడు. అర్జునుడు అతడి బాణాలను 
వమ్ము చేశాడు. సూర్యవర్మకు తోడుగా అతడి తమ్ములు కేతువర్మ, ధృతవర్మలు కూడా పూనుకొని అర్జునుడి హస్తాన్ని 
నొప్పించి గాండీవం నేలమీద పడేటట్టు చేశారు. అర్జునుడు అ(గ్రహించి వారిపై పిడుగులవర్షంవంటి బాణాలను గుప్పించాడు. 
ఆ విజృంభణానికి త్రిగర్త వీరులు చెల్లాచెదరై అర్జునుడిని శరణు వేడారు. వారిని కరుణించి, ధర్మజుడి అశ్వమేధానికి 
వారిని ఆహ్వానించి అర్జునుడు అశ్వం వెంట ముందుకు సాగాడు, 


యాగాశ్వం ప్రాగ్భోతిషపురం దగ్గరకు వచ్చింది. భగదత్తుడి కుమారుడు భుజబలగర్వంతో యాగాశ్వాన్ని పట్టాడు. 
అర్జునుడు వాడిబాణాలతో అతడిని నొప్పించి నగరంలోనికి పారిపోయేటట్లు చేశాడు. అతడు ఏనుగునెక్కి మరల 
యుద్దానికి వచ్చి అర్జునుడితో ఘోరంగా పోరాడాడు. నాలుగవనాడు మరణించాడు. అతడి కుమారుడు వజ్రదత్తుడు 
చెలరేగి తన మదపుటేనుగును అర్జునుడిపై పురికొల్సాడు. అర్జునుడు కోపగించి వజ్రాయుధంవంటి బాణంతో ఏనుగును 
కూల్చాడు. నేలపైబడ్డ వజ్రదత్తుడిని జాలితో చంపకుండా వదలి ధర్మరాజు శాంతి సందేశాన్ని వినిపించి, అశ్వమేధానికి 
ఆహ్వానించాడు. వ(జదత్తుడు అంగీకరించి నమస్కరించాడు. అర్జునుడు యజ్ఞాశ్యంతో ముందుకు సాగాడు. 


అశ్వం సింధుదేశంలో (ప్రవేశించింది. భారతయుద్దంలో చనిపోయిన సైంధవవీరుల పు(త్రులూ, పౌత్రులూ 
పూర్వవైరాన్ని స్మరించి వేలసంఖ్యలో రథికులు అర్జునుడిమీద దండెత్తారు. గుమిగూడి అతడిపై దారుణంగా దాడిచేశారు. 
పార్టుడు బడలి తూలిపడ్డాడు. గాండీవం నేలపై పడింది. దేవతలూ, మహర్షులూ భయంతో బలప్రసాదక మంత్రాలు 
చదివారు. అర్జునుడు తేరుకొని లేచి గాండీవాన్ని ధరించి విజృంభించి శత్రువీరులను భయంకర బాణాలతో పీనుగు 
గుట్టలుగా మార్చాడు. కొందరు వీరులు తిరగబడ్డారు. కాని, వారికి అర్జునుడు ధర్మజుడి శాంతి సందేశాన్ని వినిపించి 
ప్రాణాలను దక్కించుకొనండని హితవు చెప్పాడు. అయినా వారు అగలేదు. విజయుడు వారిని చంపాడు. అప్పుడు 
జరిగినదంతా తెలిసికొని దుస్సల దుఃఖిస్తూ తన మనుమడిని ఎత్తుకొనివచ్చి అర్జునుడిని శరణువేడింది. అర్జునుడి రాక 
విని తనకొడుకు చనిపోయాడనీ, బాలుడిని రక్షించుమనీ మొరపెట్టుకొన్నది. దుర్యోధన సైంధవుల దుర్లయాలకు విచారం 
వ్యక్తపరచింది. అర్జునుడు కరుణించి దుస్పలకూ, ఆమె మనుమడికీ శరణిచ్చి నగరానికి పంపాడు. యజ్ఞమృగాన్ని 
వెంటాడే శివుడివలె అర్జునుడు అశ్వాన్ని వెన్నంటి వెళ్ళాడు. 


అశ్వమేధపర్వ కథాసారం - 44 

యజ్ఞాశ్యం మణిపూరనగరం దగ్గరకు చేరింది. ఆ నగరాధిపతి బభ్రువాహనుడు. తన తండ్రి అయిన అర్జునుడి 
ఆగమనాన్ని తెలిసికొని పెద్దలతో కలిసి వచ్చి అతడికి అభివాదనం చేయబోయాడు. అర్జునుడు దానిని మెచ్చక 
రాజధర్మానుగుణంగా యుద్దం చేయుమని హెచ్చరించాడు. బభ్రువాహనుడు విచారంతో తిరిగి నగరానికి వచ్చాడు. 
పాతాళలోకంలోని నాగరాజకన్య ఉలూపి(చి) దివ్యదృష్టితో ఆ సంగతి తెలిసికొని అక్కడికి వచ్చి అర్జునుడితో యుద్దం 
చేయుమనీ, అది అతడికి ప్రీతి కలిగిస్తుందనీ ప్రబోధించి యుద్దోత్సాహాన్ని కలిగించి, తండ్రితో పోరు తగదని భావించిన 
అతడి మనసు మార్చి, అపూర్వ (ప్రకాశాన్నీ, ప్రతాపాన్నీ (ప్రసాదించి, అతడిని యుద్దానికి పంపి, తాను అంతఃపురంలో 
నిలిచింది. బభ్రువాహనుడు హంసధ్వజం గల రథమెక్కి వెడలి యజ్ఞాశ్యాన్ని పట్టి పార్టుడిమీద బాణవర్గాన్ని కురిపించాడు. 
అతడు కుమారుడి హంసధ్వజాన్ని కూల్చి అతడి శరీరాన్ని బాణాలతో పీడించాడు. బభువాహనుడు వాడిబాణంతో 
అర్జునుడి భుజసంధిని కొట్టాడు. ఆ దెబ్బకు రక్తంకారగా అర్జునుడు సొమ్మసిల్లి విల్లు ఆలంబనంగా నిలబడ్డాడు. 
తనంతవా డయ్యాడని కొడుకు ప్రతాపాన్ని మెచ్చుకొన్నాడు. విజయుడు అసూయతో బ(భువాహనుడి శరీరమంతా 
బాణాలతో నింపాడు. అతడు వజ్రాయుధంవంటి బాణాన్ని తండ్రి హృదయంలో నాటాడు. అర్జునుడు నేలపై కూలాడు. 
అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు కూడా మూర్చపడి నేలపై కూలాడు. ఇట్టా భర్తా కుమారుడూ నేలగూలిన 
సంగతి తెలిసి చిత్రాంగద యుద్దభూమికి వచ్చింది. ఉలూపికూడా వచ్చింది. పతిపై కొడుకును పురికొల్సి ఇద్దరూ 
చనిపోయేటట్టు చేసిన ఉలూపిని నిష్టురాలాడింది. పతిశరీరంమీదపడి పరిపరివిధాల దుఃఖించింది. అర్జునుడిని బ్రతికించుమని 
ఉలూపిని కోరింది. బ్రతికించకపోతే ప్రాయోపవేశం చేస్తానని భర్తశవం కాళ్ళవద్ద మోకరిల్లింది. అంతలో బభ్రువాహనుడు 
తేరుకొని తండ్రిని చంపినందుకూ, తల్లిని దుఃఖంపాలు చేసినందుకూ విచారించి పితృహంతకుడికి ప్రాయశ్చిత్తం లేదని 
వాపోయాడు. తండ్రిపై యుద్దానికి పురికొల్సిన ఉలూపిని చూచి నిష్టురా లాడాడు. వీర వధ పాపం; దానికంటె ధార్మికవధ 
మహత్తర పాపం. ఇక జనకవధ మితిలేని పాపం, వీరుడూ, రాజూ, ధార్మికుడూ, తండ్రీ అయిన మహాత్ముడిని చంపిన 
పాపానికి నిష్కృతి లేదని అంటూ ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు బభ్రువాహనుడు. 


అప్పుడు ఉలూపి సంజీవనమణిని స్మరించింది. ఆ మణి ఆమె చేతిలో నిలిచింది. ఆమె చిత్రాంగదనూ 
బ(భ్రువాహనుడినీ చూచి 'అమాయకులారా! అర్జునుడు ఇంద్రుడిచేతకూడా చావడు. అతడికి ఒక గొప్పమేలు చేయదలచి 
ఈ పని చేశాను. బ(భ్రువాహనుడి శక్తని పరీక్షించాను. ఇది మాయా ప్రయోగం కాని నిజం కాదు” అని (ప్రకటించింది. 
సంజీవనమణిని బభ్రువాహనుడిచేత అర్జునుడి హృదయాన్ని తాకించింది. అతడు లేచి కూర్చుండి కొడుకును పలకరించి 
యోగక్షేమాలు విచారించాడు. బభ్రువాహనుడు అర్జునుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చుట్టూ ఉన్నవారందరూ 
విషాదంతో, ఆనందంతో కలిసి ఉండటానికి కారణం అడిగాడు అర్జునుడు. ఉలూపి ఇట్లా అన్నది. 'నీ కుమారుడివలన 
నీకు అశుభం కలిగింది. నీవు యుద్దంలో శిఖండి మిషగా భీష్ముడిని పడగొట్టినందుకు వసువులు కోపగించి నిన్ను 
శపించారు. గంగాదేవి కూడా దానికి అంగీకరించింది. నేను ఆ సంగతి సమీప తీర్థంలో స్నానం చేస్తూ విని మా తండ్రికి 
ఆ సంగతి నివేదించాను. అతడు వసువులను ప్రార్థించి నివారణోపాయం పొందాడు. బభువాహనుడిచేత రణరంగంలో 
నిహతుడైతే ఆ పాపం పరిహారమౌతుందని వారు అనుగ్రహించారు. నీకీ ప్రాయళ్చితం జరుగకపోతే మరణానంతరం 
నరకప్రాప్తి కలుగుతుందని భావించి, తగిన సమయ మిదే అని నిశ్చయించి. బభ్రువాహనుడిని యుద్దానికి (ప్రేరేపించి, 
అతడికి అనంతశక్తిని ప్రసాదించి ఈ [ప్రాయళ్చిత్తాన్ని కలిగించాను" అని చెప్పింది. అర్జునుడితోపాటు అందరూ 
ఆనందించారు. తనకూ, తనవంశానికీ ఎల్లప్పుడూ పెంపుకోరే ఉలూపిని విజయుడు (ప్రశంసించాడు. ధర్మజుడు తలపెట్టిన 
అశ్వమేధయాగానికి బభ్రువాహనుడినీ, అతడి తల్గులనూ, బంధుమిత్రులనూ ఆహ్వానించాడు. ఉలూపినీ, చిత్రాంగదనూ 
అభినందించి వారిపూజ లందుకొని అశ్వాన్ని వెంబడించాడు. 


యజ్ఞాశ్వం అనేక దేశాలలో ఇచ్చవచ్చినట్టు తిరిగి రాజగృహం చేరుకొన్నది. దానికి అధిపతి జరాసంధ పాత్రుడైన 
మేఘసంధి. అతడు బాలుడు కావటంచేత అర్జునుడి పరాక్రమం తెలియక గర్వంతో ఎదిరించి యుద్దం చేశాడు. అర్జును 
డతడికి ధర్మరాజు శాంతి సందేశాన్ని వివరించినా వినక పోరుకు దిగాడు. అర్జునుడు కరుణతో అతడి శరీరం తాకకుండా 
బాణవర్గాన్ని కురిపించి అతడి రథాన్ని, గుర్రాలను, విల్లునూ, గదనూ ముక్కలు చేశాడు. చివరకు మేఘసంధి తన 
బలహీనతను గుర్తించి అర్జునుడి శరణువేడాడు. అతడు క్షమించి అశ్వమేధానికి ఆహ్వానించాడు. అశ్వం (క్రమంగా వంగ 
వుం[డ్ర మ్లేచ్చాది దేశాలలో తిరిగినప్పుడు పార్టుడు ఆయా రాజులనందరిని జయించాడు. 


అశ్వమేధపర్వ కథాసారం - 45 


ఆ తరువాత [క్రమంగా చేది దేశాధిపతి అయిన శిశుపాలుడి కుమారుడి శరభుడినీ, టేంకణాధిపతి కిరాతరాజునూ, 
కోసల, కాశ, దశార్హ నిషాద పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాట భూపతులనూ, సౌరాష్ట్ర, గోకర్ణాధిపతులనూ ఓడించాడు. 
యాదవులు అతడిని పూజించారు. పాంచాల, గాంధారదేశాలలో శకుని కుమారుడు బాల్యచాపల్యంతో అర్జునుడితో 
తలపడి ఓడిపోయి శరణు వేడాడు. వారందరికీ ధర్మరాజు శాంతి సందేశాన్ని వినిపించి, చైత్ర శుద్ద పూర్ణిమనాటి అశ్వమేధ 
యాగానికి ఆహ్వానాన్ని అందించాడు. యజ్ఞాశ్వం హస్తినాపురంవైపు పయనం సాగించింది. చారులవలన ధర్మరాజు ఆ 
విషయం తెలిసికొని సంతోషించాడు. 


ధర్మరాజు మాఘపూర్లిమనాడు సభ తీర్చాడు. భీమాదులైన సోదరులను అశ్వమేధయాగశాలా నిర్మాణం, అతిథి 
గృహ నిర్మాణం, అతిథినన్మానం, అన్నదానం మొదలైన సౌకర్యాలు కల్పించటానికి తగిన ఏర్పాట్టు చేయండని 
నియమించాడు. వారు కల్పించిన సౌకర్యాలకు శ్రీకృష్ణాదులు హర్షించారు. అర్జునుడు యజ్ఞాశ్యాన్ని ముందుంచుకొని 
హస్తినాపురిలో ప్రవేశించాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు చేసికొన్నారు. అతిథులందరూ రావటం మొదలు 
పెట్టారు. బభ్రువాహనుడూ, అతడి తల్లులూ హస్తినాపురానికి చేరారు. అశ్వమేధానికి సర్వం సిద్దమయింది. 


అశ్వమేధయాగ నిర్వహణం: 


బుత్విజులు అశ్వమేధానికి సుమూహూర్తం నిశ్చయించారు. వ్యాసమహర్షి ధర్మరాజును యజ్ఞదీక్షకు 
పూనుకొమ్మన్నాడు. ఈ యజ్ఞం చాలా గొప్పది. నీవు మహాధనవంతుడవు. దక్షిణలు ఈయవలసిన దానికంటె మూడురెట్లు 
ఎక్కువగా ఇచ్చి మూడు యజ్ఞాలు చేసినంత ఫలాన్ని పొందుము. యజ్ఞాంతంలో చేసే అపభృథస్నానం మిక్కిలి పవిత్రమైనది. 
అది సమస్త పాపాలనూ తొలగిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో దాయాదులను సంహరించటంవలన పాపం కలిగిందనే వ్యథ 
నీ మనస్సులో ఉన్నది కదా! అది అపభృథస్నానంవలన తొలగి నీ మనస్సు నిర్మలమౌతుంది. సమస్త శుభాలు కలుగుతాయి" 
అని పలికాడు. ఆ మాటలు విని ధర్మరాజు యజ్ఞదీక్ష వహించి అశ్వమేధ (క్రియా కలాపాన్ని భక్తి శ్రద్దలతో విధియుక్తంగా 
నిర్వహించాడు. 


వేదవ్యాసాది మహర్షులు బుత్విజులుగా యజ్ఞం యథావిధిగా సాగింది. యజ్ఞాశ్యంతో పాటు వివిధ జంతువులను 
మంత్రోచ్చారణతో విశసనంచేసి యజ్ఞాగ్నిలో హుతంచేశారు. బుత్విజులూ, దేవతలూ, మహర్షులూ ధర్మరాజును, అతడి 
తమ్ములనూ దీవించారు. ధర్మరాజు సదస్యులకు వేయికోట్ల టంకాలు దక్షిణలుగా ఇచ్చాడు. (బ్రహ్మజ్ఞాని అయిన 
వేదవ్యాస మహర్షికి ధర్మరాజు తన భూమండల సా(మ్రాజ్యన్నంతా దక్షిణగా సమర్పించాడు. వ్యాస శ్రీకృష్ణుల హితవు 
నాశ్రయించి వ్యాసదత్తమైన భూమండలాన్ని ధర్మరాజు కోటికోట్ట టంకాలు వెలగా చెల్లించి తిరిగి పొందాడు. వ్యాసు డా 
ధనరాశిని బుత్విజులకు పంపిపెట్టాడు. యజ్ఞశాల భాగాల నన్నింటినీ ధర్మరాజు బ్రాహ్మణ బృందాలకు సమర్పించాడు. 
మిగిలినవర్ణాలవారికి కూడా స్వర్లదానం చేసి ధర్మరాజు ప్రజలందరినీ సంతోషపెట్టాడు. యజ్ఞాంతంలో ధర్మరాజు 
సకుటుంబంగా, బంధుమిత్ర సమేతంగా అవభృథస్నానంచేసి పవిత్రుడై సర్వదోషాలూ పోయిన నిర్మల మనస్సుతో 
పుణ్యకాంతులతో (ప్రకాశించాడు. చివరకు వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. ఆ మహర్షి అశీర్వదించి శిష్యసమూహంతో 
అదృశ్యుడయ్యాడు. ధర్మరాజు తన తమ్ములూ రాజులూ చుట్టూచేరి నిలువగా నక్షత్రాలలో చం(ద్రుడివలె రాణించాడు. 


శ్రీకృష్ణాది బంధువుల కందరికీ ధర్మరాజు సముచిత పూజాగౌరవాలు చేసి తృప్తిపరిచాడు. అందరినీ వారివారి 

గృహాలకంపి కృతార్ణుడయ్యాడు. 
(cs) 

సక్తుప్రస్థ చరిత్రం: 

ధర్మరాజు అశ్వమేధయాగం చేసినప్పుడు ఏదైనా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగి ఉంటే - దానిని చెప్పుమని 
జనమేజయుడడుగా వైశంపాయన మహర్షి ఈ విధంగా సక్తుప్రస్థ చరిత్రం చెప్పాడు. 

అశ్వమేధయాగంలో అత్యధిక స్వర్షదక్షిణలతో సంతోషించిన (బ్రాహ్మణ సమూహం చెంతకు ముంగిస ఒకటి 
ప్రక్కనున్న కన్నంనుండి బయటకు వచ్చి “ఈ అశ్వమేధయాగం వీసమంతకూడా సక్తుప్రస్థుడి మహాధర్మంతో సరిపోలదు” 


అని ఆక్షేపించింది. దేవతలూ, మహామునులూ మెచ్చుకొన్న ధర్మరాజు అశ్వమేధాన్ని ఏకారణంవలన తక్కువని పేర్కొన్నావో 
తెలుపుమని ఆ బ్రాహ్మణులు ముంగిస నడిగారు. ముంగిస సక్తుప్రస్థుడి కథ ఇట్టా చెప్పింది. 


అశ్వమేధపర్వ కథాసారం - 46 


కురుక్షేత్రంలో రోషకామరహితుడైన ఒక ఉత్తమ (బ్రాహ్మణుడు ఉంఛవృత్తితో నివసిస్తూ ఉన్నాడు. అతడికి 
భార్యా, కొడుకూ, కోడలూ తోడుగా ఉండేవారు. ఒకసారి వానలు కురువక ధాన్యం దొరకటం కష్టమై పోయింది. ఒకనాడు 
అతికష్టంమీద అందరూ కలిసి పగలెల్లా కష్టపడి తృణధాన్యం పోగుచేసికొని, దానిని నాలుగు మానికల పేలపిండిగా 
కొట్టుకొని, తలా ఒక మానిక పేలపిండిని సమంగా పంచుకొని వినియోగించుకొనటానికి సిద్దమయ్యాడు. అంతలో 
బాటసారి అయిన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆకలిగొన్న అతడికి అతిథ్యంగా బ్రాహ్మణుడు తనవంతు పేలపిండిని 
అందించాడు. అతడు దానిని స్వీకరించి తృప్పుడు కాలేదు. అతడి భావం తెలిసికొని (బ్రాహ్మణుడు బాధపడుతుండగా 
అతడి భార్య తన భాగం పిండిని అతిథికి ఇవ్వటానికి సిద్దమయింది. కాని, (బ్రాహ్మణుడు వారించాడు. 'భర్త భార్యకు 
చుట్టం, పక్కం, స్నేహితుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం, కాబట్టి అతడి పనిచేయటం ఆమె ధర్మం. భర్త భుజించకుండా 
ఉంటే భార్య తింటుందా? అతిథి సత్కారం సహధర్మచారిణి ధర్మం” అని తన భాగం పేలపిండిని భర్తద్వారా అతిథికి 
సమర్పించింది. అతడు దానిని తిని ఇంకా అసంతృప్తిని (ప్రదర్శించాడు. (బ్రాహ్మణుడు పరితపించాడు. అతడి కుమారుడు 
తన భాగమైన పేలపిండిని అతిథికి సమర్పించటానికి ముందుకు వచ్చాడు. తండ్రి వారించాడు. పిల్లల తిండిని పెద్దలు 
గ్రహించటం న్యాయం కాదన్నాడు. 'తండ్రియే కుమారుడు” అని చెప్పిన వేదవాక్యాన్ని ప్రమాణంగా చేసి కొడుకు తన 
భాగాన్ని అతిథికి సమర్పించాడు. అతిథి ఆ పిండిని తిని తృప్తిపడలేదు. అప్పుడు కోడలు తన భాగాన్ని అతిధికి అందించింది. 
పెద్దలను అనుసరించటమే తన ధర్మమని తెలిపింది. ఆ భాగాన్ని తిని అతిథి తృప్తిని, సంతోషాన్ని (ప్రదర్శించి తాను 
యముడనని ప్రకటించుకొని, వారు ప్రదర్శించిన భక్తి శ్రద్దలనూ, ఓర్పుతో కూడిన దయాదానగుణాలనూ (ప్రశంసించి, 
దేవతలు వారిని అశీర్వదిస్తున్నారని తెలిపాడు. దేవేంద్రుడు పూలవాన కురిపించాడు; స్వర్గానికి వారిని ఆహ్వానించాడు. 
యముడు అప్పుడు ఇట్లా ప్రకటించాడు. 'పుణ్యాత్మా! ఆకలి బుద్దిని, తేజస్సునూ మట్టుపెట్టుతుంది. ఆశ దయను 
నాశనం చేస్తుంది. ఈ లోకతత్త్యం తెలిసికూడా భార్య అనీ, బిడ్డలనీ, చూడకుండా ఆకలినీ ఆశనూ జయించావు. నీవు 
చేసిన అతిథి పూజాపుణ్యంవలన (బ్రహ్మ అనుగ్రహంతో నిన్ను సకుటుంబంగా తన సభకు రప్పించుకొనాలని నిర్ణయించాడు. 
దానాలూ యజ్ఞాలూ కూడా సన్మార్గంలో సంపాదించిన (ద్రవ్యాన్ని స్వల్పమైనా యోగ్యుడైన వాడికి దానంచేయటంవంటి 
ఉత్తమ ధర్మాలు కావు' - అని యముడు తన నిజరూపాన్ని చూపాడు; (బ్రహ్మ పంపిన దివ్య విమానంతో ఆ (బ్రాహ్మణ 
కుటుంబ సభ్యుల నందరినీ ఎక్కించి (బ్రహ్మలోకానికి పంపాడు. 


ఆ పేలపిండి వాసన వ్యాపించి అతిథి కాళ్ళు కడిగిన నీటి తడి అంటుకొని సక్తుప్రస్థుడు చేసిన ధర్మం మహిమవలన 
ఆ ముంగిస శరీరం ఒకవైపు బంగారంగా మారింది. ఆనాటినుండి ఆ ముంగిన దానకార్యాలు జరిగే యజ్ఞప్రదేశాలకూ, 
మున్యాశ్రమాలకూ వెళ్ళుతూ, తన శరీరంలోని రెండవ భాగంకూడా బంగారం అవుతుందేమోనని యత్నిస్తూ ఉండేది. ఆ 
ప్రయత్నంలో భాగంగానే ధర్మజుడి అశ్వమేధయాగాన్ని కూడా దర్శించింది. కాని, అక్కడ కూడా ఆ ముంగిన కోరిక 
తీరలేదు. అందువలన సక్తుప్రస్థుడి యజ్ఞానికి ఆ యజ్ఞం సాటిరాదని పలికింది. ఆ తరువాత ఆ ముంగిన అదృశ్యమై 
పోయింది. ఇది అక్కడ జరిగిన అద్భుత విశేషం. 


మునులు, (బ్రాహ్మణులు, రాజులు, దేవతలు మెచ్చుకొనిన ధర్మరాజు అశ్వమేధంకంటె సక్తుప్రస్థుడి యజ్ఞం 
గొప్పదనటంలో గల తాత్పర్య మేమిటంటే - పశుహింసారూపమైన యజ్ఞంకంటె అహింసారూపమైన యజ్ఞం గొప్పది అని 
తెలపటానికే, ఈ తత్త్వాన్ని తెలిపే ఒక ఇతిహాసం ఉన్నది. 


పూర్వం దేవేంద్రుడు యజ్ఞం చేయతలపెట్టాడు. శాస్త్రోక్తంగా హోమం చేయటానికి జంతువులను తెప్పించాడు. 
మునులు హింస ధర్మం కాదని వాదించారు. ఇంద్రుడు వారి మాటలు లెక్కించక పశువిశసనంతో యజ్ఞం చేశాడు. 
దేవతలు ఇంద్రుడి కొమ్ముకాచారు. మునులకూ ఇం(ద్రుడికీ వివాదం ఏర్పడింది. ఉపరిచర వసువు ఇంద్రుడిని సమర్థించాడు. 
అందువలన అతడికి అధోగతి కలిగింది. కాబట్టి హింస లేని యజ్ఞం ఉత్తమ మని తాత్పర్యం ఏర్పడింది. సక్తుప్రస్టుడి 
ధర్మం అందువలననే ఉత్తమమైనదని ముంగిన చెప్పింది - అని వైశంపాయనుడు చెప్పాడు. 


అహింసాయజ్ఞం ఉత్తమం: 


ధర్మమార్గంలో (ప్రాప్తించిన పదార్థాన్ని దానంచేయటం ఉత్తమమని చెప్పే మరొక కథను జనమేజయుడు ఇట్లా 
చెప్పాడు. 


ఆ(శ్రమవాసపర్వ కథాసారం - 4&7 
అగస్త్యుడు నియమనిష్టలతో పన్నెండేళ్ళు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించటం మొదలు పెట్లాడు. మహరులెందరో 
© {a ల్‌ యె 

ఆయజ్ఞం లో బుత్విజులుగా ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు వర్గాలు కురిపించకపోవటంవలన కరువు ఏర్పడింది. 
ధర్మమార్గంలో ధాన్యం దొరకకపోతే పన్నెండేళ్ళ యజ్ఞం ఎట్టా సాగుతుందో అని మహర్షులు భయపడ్డారు. దానిని 
అగస్త్యుడు గ్రహించి అవసరం వస్తే తానే ఇంద్రపదవి గ్రహించి వర్షాలు కురిపిస్తాననీ, మూడు లోకాలలో ఎక్కడ ఉన్నా 
యజ్ఞద్రవ్యాలు తెప్పిస్తానని శపథం చేశాడు. మంచి విత్తనాలతో యజ్ఞం చేస్తే లోకం అనావృష్టినుండి రక్షించబడుతుందని 
అగస్త్యుడు జంతుహింసలేని యజ్ఞం చేయసంకల్సించాడు. ఇంద్రుడు దానికి సంతోషించి మేఘాలను పంపి వానలు 
కురిపించాడు. బృహస్పతితో కలిసివచ్చి యజ్ఞహవిస్సులు (గ్రహించి అగస్త్యుడిని కృతార్చుడిగా చేశాడు. ఈ విధంగా హింస 
లేని యజ్ఞం దేవతల (ప్రశంస లందుకొన్నది. ధర్మమార్గాన ప్రాప్తించిన [ద్రవ్యాలతో చేసే తపోరూపమైన యజ్ఞం విద్వాంసుల 
మనస్సులను మెప్పించగలుగుతుంది. 


శాపగ్రస్తుడైన జనుదగ్నియే ముంగిస: 


“ఆ ముంగిస ఎవరు” అని జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. 'జమదగ్ని నిష్టతో 
(శ్రాద్ధం చేయ సంకల్పించాడు. (క్రొత్తకుండలో హోమధేనువుపాలు పిండి అనువైనచోట దానిని జాగరూకతతో ఉంచాడు. 
అతడి మనస్సును పరీక్షించాలని క్రోధభూతం నిశ్చయించింది. అది ఆకారం తాల్చి పొరపాటున జరిగిందని అనుకొనేటట్టు 
పాలకుండను దొర్లించింది. జమదగ్ని దానిని చూచికూడా కోపించలేదు. ఆ భూతం అతడి శాంత ప్రవృత్తికి మెచ్చుకొని 
తన నిజరూపాన్ని తెలిపి, తన తప్పిదానికి మన్నించుమని వేడుకొన్నది. అతడు ఆ భూతాన్ని మన్నించి పితృదేవతలకు 
తెలిస్తే శపిస్తారని చెప్పి వెళ్ళిపొమ్మన్నాడు. ఆ కోపభూతం భయంతో అదృశ్యమై పోయింది. 


పితృదేవతలు జమదగ్నిపై కోపగించి (శ్రాద్దంపట్ల అశ్రద్ద వహించినందుకు ముంగిసగా పుట్టుమని శపించారు. 

“తపస్వులకు కోపం పనికిరాదని (క్రోధభూతాన్ని కోపించలే దని చెప్పి తనను దయతో చూచి శాపవిముక్తిని ప్రసాదించుమని 
“4 6 « అష అగ 
వేడుకొన్నాడు. వారు ప్రసన్నులై 'ఏనాడు నీవు పండితులైన (బ్రాహ్మణులు ఒప్పుకొనేటట్టుగా మహాధర్మమును అధమ 
ధర్మంగా నిరూపిస్తావో ఆనాడే నీకు శాపవిముక్తి జౌతుంది” అని నిర్ణయించారు. అందువలన ముంగిస రూపంలోని 
జమదగ్ని ధర్మరాజు అశ్వమేధాన్ని అధిక్షేపించి శాపవిముక్తి పొంది ఆనందిస్తూ అదృశ్యుడయ్యాడు. 
4.4 
ఆ(శ్రనువాసపర్వ కథాసారం 

వంశపారంపర్యంగా వచ్చిన సామ్రాజ్యాన్ని ధర్మరాజు జగత్పూజ్యంగా పాలిస్తూ గాంధారీ ధృతరాష్రులను 
భక్తిగౌరవాలతో నిత్యమూ సేవిస్తూ ఉన్నాడు. అతడివలెనే అతడి తమ్ములూ, కుంతి, (ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, 
ఉలూపి మొదలైన రాణులూ ఆ రాజదంపతులను (ప్రతిరోజూ కలిసి మర్యాదలు జరుపుతుండేవారు. ధర్మరాజును 
దర్శించవచ్చే రాజులందరూ ముందుగా ధృతరా్ర్రుడిని కొలిచి వచ్చేవారు. కొడుకులు లేని కొదువ ఆ వృద్ద రాజదంపతులకు 
కలుగకుండా పాండవులు వారిని కంటికి రెప్పగా కాపాడుతుండేవారు. భీముడు మాత్రం వారిని చూచినప్పుడు దుర్యోధనుడు 
తనకు చేసిన కీడులనూ, తాము పడిన పాట్లనూ మనస్సులో స్మరించి కోపగించుకొనేవాడు. గాంధారీ ధృతరాషులు 
ఏకాంతంగా తటస్ట్రించినప్పుడు తన భుజపరా(క్రమాన్ని ప్రశంసించుకొంటూ వారిని ఉపాలంభించేవాడు. వారు దానికి 
కటకటపడేవారు. ఆ సంగతి ధర్మజార్జునులకు తెలిసేది కాదు. కర్ణాకర్లిగా నకుల సహదేవులు విన్నా సంతోషించి 
ఊరకుండేవారు. దుర్యోధనాదులకంటె మిక్కుటమైన అనురాగాన్ని (ప్రదర్శిస్తున్న ధర్మరాజుపట్ట గాంధారీ ధృతరాషులు 
ప్రీతితో మెలగుతూ ఉండేవారు. ఇట్టా పదిహేనేళ్ళు గడచిపోయాయి. 


ధృతరాష్ర్రుడి తపోననగమన సంకల్పం: 


ఒకనాడు ధృతరాష్ట్రుడు బంధుజనాన్నీ ధర్మరాజునూ పిలిచి సమావేశపరిచాడు. తనవలన కలిగిన కారవవినాశనాన్ని 
పేర్కొని, భీష్మాదులు చెప్పిన హితవును తాను వినని దోషానికి పశ్చాత్తాపాన్ని ప్రకటించి, ధర్మజుడు తన పట్ల చూపుతున్న 
(ప్రేమాభిమానాలకు సంతోషించి, రాజులకు సమరమరణం కానీ, వనంలో తపోమరణం కానీ ధర్మమని పేర్కొని, వార్హక్యం 
కారణంగా గాంధారీ తానూ వనాలకు వెళ్ళి, తపస్వులైన మునులతో కలిసి వల్కలధారులై, కందమూలాలను తింటూ, 
ధర్మరాజు శ్రేయస్సు కోరుతూ జీవితశేషకాలం గడపాలనే కోరికను వ్యక్తం చేశాడు. 


ఆ(శ్రమవాసపర్వ కథాసారం - 48 
ఆ మాటలు విని ధర్మరాజు ఖిన్నుడై 'నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, దైవానివి, నీవు అడవులకు వెళ్ళితే 
నేను 'హస్తినాపురిలో ఉండలేను. బ్రతిమిలాడాడు. పదివేల ఏనుగుల బలంగల ధృతరాష్ట్రుడు దప్పికతో గాంధారి శరీరంపై 
సొమ్మసిల్లి ఒరిగి పోయాడు. ధర్మరాజు ఆ వృద్దరాజును చల్లని నీటితో తుడిచి చేర్చి కూర్చుండబెట్టాడు. ధృతరాష్ట్రుడు 
తనను తపస్సుకై వనగమనం చేయటానికి అనుమతించనిదే ఆహారం తిననని పట్టుపట్టాడు. అప్పుడూ వేదవ్యాసుడు 
అక్కడ అవతరించి గాంధారీ ధృతరాష్టుల వనగమనం ధర్మబద్దమని చెప్పి ధర్మరాజుచేత అంగీకరింపజేశాడు. 


ఒకనాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఏకాంతంగా పిలిచి సప్తాంగమైన రాజ్యపాలనంలో ఉన్న కష్టాన్ని తెలిపి 
సముచిత రాజనీతి విశేషాలను అతడికి బోధించాడు. శత్రురాజులను జయించే పద్దతులు వివరించి చెప్పాడు. చివరకు 
ఇట్లా అన్నాడు. “ధర్మజా! రాజనీతులు నీకు భీష్ముడూ, శ్రీకృష్ణుడూ మొదలైన పెద్దలందరూ ఎన్నో చెప్పారు. అయినా, 
నాకు నీ పట్ల ఉండే అనురాగం చొప్పున నాకు తెలిసినంతవరకు నీకు తెలియజెప్పాను. సత్యవిధి, సద్వివేకం, సత్యవ్రతశీలం 
నీకు సహజలక్షణాలు. అయినా, నీవు వృద్దసేవను నిష్టతో ఆచరించుము” అని (ప్రబోధించాడు. ధర్మరాజు ఆ విధంగా 
ఆచరిస్తానని మాట ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. 


ధృతరాష్ట్రుడు తపోవన గమనానికి పురజనుల ఆజ్ఞను కోరాడు. ధర్మరాజు పుర ప్రముఖులను ముఖద్యారంవద్ద 
నిలిపాడు. ధృతరాష్ట్రుడు హస్తినాపుర పూర్వ ప్రభువుల మహత్తాన్ని కీర్తించి దుర్యోధనుడి దుష్టవర్తనాన్ని గరించి, ధర్మరాజు 
ధర్మపాలనాన్ని (ప్రజానురక్తిని ప్రశంసించి ప్రజలను పాండవులపట్ల వినయవిధేయతలతో మెలగండని (ప్రబోధించాడు. 
గాంధారితో కలిసి తాను తపోవనానికి వెళ్ళటానికి వారి అనుమతి కోరాడు. ప్రజలు ధృతరాష్ట్రుడి తపోవన గమనానికి 
దుఃఖితులై శంబువనే వి(ప్రుడిని తమ (ప్రతినిధిగా తమ కృతజ్ఞతలను తెలియపరిచారు. పాండవుల బలపరా[క్రమాలను, 
ప్రజానురక్తిని ప్రశంసించాడు. 'పాండవులు స్వర్గాన్నైనా పాలించగలరు. వీరికి ఈ భూమిని పాలించటం ఒక లెక్కా? 
మమ్ములను వీరి చేతిలో పెట్టి అన్నివిధాలా రక్షించావు. ధర్మరాజు దీర్షదర్శి, మహోదాత్త సచివుడు, బంధురక్షణపరుడు, 
శత్రవులనుకూడా దయతో చూడగలవాడు, భావశుద్ది, ప్రతిభ, సువ్రతం అనేవి అతడికి వెన్నతో పెట్టిన విద్యలు; ఇతడి 
తమ్ములు శూరులు, శాంత స్వభావులు, గురుభక్తి పరులు, ధర్మజుడిపై రాజ్యభార ముంచి నీవు నిశ్చింతగా ఉండుము” 
అని ప్రజాహృదయం తెలిపి, అతడికి ప్రజాపరిషత్తు పక్షాన అనుమతి ఇచ్చారు. 

ధృతరాష్ట్రుడు మృతులైన బంధువులకందరికి సవిశేష (శ్రాద్దకార్యాలు జరపటానికి ధర్మరాజును సన్నాహం 
చేయుమన్నాడు. పాండవులలో భీముడు ఆ (ప్రతిపాదనను వ్యతిరేకించాడు. అర్జునుడు భీముడిని కాదని తన ధనంతో 
(శ్రాద్ద కర్మలు నిర్వహించేటట్టు అనుమతించాడు. ధృతరాష్ట్రుడు బంధువర్గానికంతా ధనకనక రత్న సముదాయాలతో 
ఘనంగా విశేష (శ్రాద్ద విధులు నిర్వహించాడు. 


గాంధారీధృ తరా ష్టుల ననగనునం: 


కార్తికమాసంలో పూర్ణిమ వెళ్ళిన మరునాడు పాడ్యమిరోజున కుంతీదేవి భుజంమీద గాంధారి చేయి ఇడి నడువగా, 
గాంధారి భుజాన్ని ఆధారంగా చేసికొని ధృతరా[ష్ట్రుడు బయలుదేరి, బుత్విజులు అగ్నులు చేపట్టి ముందు నడువగా, 
విదురుడు సంజయుడు వెంట నడుపగా వనగమనయా(త సాగింది. ఆ దృశ్యం చూచి ధర్మజుడు “మహారాజా! ఎక్కడికి 
పోతావు?” అని రోదిస్తూ కుప్పగూలిపోయాడు. అర్జునుడు అతడిని ఓదార్పాడు. భీమాదులు, అంతఃపుర స్త్రీలు, పురజనులు 
శోకమగ్నులయ్యారు. పాండవులు వనవాసానికి పోయిన ఆనాటి దృశ్యం మరల తలపించింది. కృపాచార్యుడు, 
యుయుత్సుడు ధృతరాష్ట్రుడి వెంట వనగమనానికి సిద్దమయ్యారు. కాని, వృద్దనృపతి వారిని వారించి ధర్మరాజుకు 
ఒప్పగించాడు. ధర్మరాజు తానూ వనగమనం చేసి ధృతర్యాష్ట్రాదులకు సేవచేయటానికి అనుమతి ఇమ్మని కుంతీదేవిని 
కోరాడు. కుంతీదేవి అతడిని వారించి తానే వారిసేవకై వనవాసానికి వెళ్ళటానికి నిశ్చయించుకొన్నట్టు ప్రకటించింది. 
ధర్మరాజాదులు తల్లిని వారించి దుఃఖించారు. ఆమె గాంధారినుండి కొంత దూరంగా తొలగి ధర్మరాజుతో తన 
దృఢసంకల్ఫాన్ని తెలిపి, కర్టుడిని మరచి పోవద్దనీ, సహదేవుడిని అనురాగంతో చూడుమనీ, భీమార్జున నకులులను 
క్షేమంగా రక్షించుకొనుమనీ, (ద్రౌపదిని దృఢమైన ప్రేమతో మన్నించుమనీ, చెప్పి ధర్మరాజును ఒప్పిచంటానికి యత్నించింది. 
అతడు వినకపోవటంతో కొంత కఠినంగా, వ్యంగ్యంగా మాట్టాడి అతడిని ఒప్పించింది. అతడు కుంతీదేవిని గాంధారీ 
ధృతరాష్టులతో పంపటానికి అంగీకరించాడు. ఆమె తమవారినందరినీ ఓదార్భి అడవులకు పయనమయింది. గాంధారీ 


ఆ(శ్రమవాసపర్వ కథాసారం - 49 
ధృతరాష్టులు, కుంతితో విదుర సంజయులతో కలిసి పురం వెడలి గంగానదీతీరానికి చేరాడు. ధర్మరాజాదులు వెనుదిరిగి 
హస్తినాపురంలో (ప్రవేశించారు. 


శతయూపాశ్రమ నివాసం: 


మరునాడు ఉదయం ధృతరాష్ట్రుడు గంగను దాటి కురుక్షేత్రంలో శతయూపుడనే రాజర్షి వసించే ఆశ్రమానికి 
చేరాడు. అతడిప్రార్థనను అంగీకరించి అక్కడే కుటీరాలు నిర్మించుకొని, తపోనిష్టతో కృశించి (క్రమంగా శల్యాకారాలతో 
జీవితం సాగిస్తున్నాడు. అప్పుడు ఒకనాడు నారదాది మునీంద్రులు ఆ ఆశ్రమానికి వచ్చారు. శతయూపుడు కూడా 
వచ్చాడు. కుంతీదేవి ఇచ్చిన అతిథిసత్కారాలు స్వీకరించి, ఆ ఆ(శ్రమంతో పూర్వం శతయూపుడి తాత సహ(స్రచిత్యుడు, 
అతడి పెద్దకొడుకు శతచిత్యుడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుచేసి ఇంద్రుడితో చెలిమిని సంపాదించాడు. ఇంకా బృష(ధ్రుడు, 
శైవాలయుడూ, పురుకుత్సుడూ ఈ వనంలో తపస్సుచేసి ఇం|ద్రలోకానికి వెళ్ళారని ఆ వన మాహాత్యాాన్ని పేర్కొన్నారు. 
వ్యాసమహర్షి ప్రసాదంచేత ధృతరాష్ట్రుడు ఆ ఆశ్రమ (ప్రాంతంలో నివసించటం దైవ నిర్ణయమని నారదుడు (ప్రకటించాడు. 
తా నిదివరలో ఇంద్రుడివలన ధృతరాష్ట్రుడు మూడేళ్ళు ఆ ఆశ్రమంలో తపస్సు చేసి దేహాన్ని వదలి కుబేరుడి వద్దకు 
చేరుతాడనీ, గాంధారి అతడిని అనుసరిస్తుందనీ, కుంతీదేవి స్వర్గంలో ఉన్న పాండురాజును పొందుతుందనీ వినినట్టు 
తెలిపాడు. 


కొన్నాళ్ళకు హస్తినాపురంలో పాండవులూ, అంతఃపుర (స్త్రీలూ గాంధారీ ధృతరాష్టులను గురించి, కుంతీదేవిని 
గురించి దిగులుపడ నారంభించారు. సహదేవుడు ఒకనాడు ధర్మరాజుతో వారందరిని చూచిరావాలన్న కోరికను వ్యక్తం 
చేశాడు. ధర్మరాజు సుముఖుడై బంధుసహితంగా ధృతరాహ్టాదులను చూడటానికి రాజలాంఛనాలతో శతయూపా(శ్రమానికి 
బయలుదేరాడు. తపోవనంలో ఉన్న కుంతీ, గాంధారీ ధృతరాష్టులను దర్శించి, యోగక్షేమాలు పంచకొని, వారితోనూ 
మునులతోనూ కలిసి నెలరోజులు ఆశ్రమవనంలో నివసించారు. ఒకనాడు విదురుడు దిగంబరుడై ధర్మరాజుకు కనబడి, 
యోగమార్లాన తన జీవతేజాన్ని ధర్మరాజులో లీనంచేశాడు. దానితో ధర్మరాజు మరింత తేజోమయు డయ్యాడు. 


ఒకనాడు వేదవ్యాసమునీం|ద్రుడు ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చి, అతడి యోగక్షేమాలు తెలిసికొని, తపస్సు 
అతడికి కష్టం కలిగించటం లేదని గ్రహించి, అతడికి ఒక వరాన్ని ఇవ్వటానికి సుముఖత ప్రకటించాడు. ధృతరాష్ట్రుడు 
దివంగతులైన తన కొడుకులను, బంధువులను చూడాలనీ, వారెట్లా ఉన్నారో తెలిసికొనాలనీ కోరిక ఉన్నదని అడిగాడు. 
అట్లాగే గాంధారీ, కుంతీ, తదితర పాండవవర్గ భర్భవిరహిత వనితలూ తమ తమ వారిని చూడాలని కోరుకొన్నారు. 
కుంతి తాను కన్యగా ఉన్నప్పుడు జన్మించిన కర్ట్షుడిని చూడాలని విశేషంగా కోరింది. వ్యాసమహర్షి వారినీ, మునిగణాన్నీ 
గంగానదీ తీరానికి తీసికొని వెళ్ళి, మరునాటి ఉదయాన పూర్వం భారత రణంలో మృతులైన వీరులందరినీ 
వారిదివ్యదేహాలతో గంగనుండి వెలువడేటట్టు చేశాడు. వారందరూ పూర్వపు వైరాలను మాని స్నేహపూరిత ప్రవృత్తులతో 
మసలటం చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. వారందరూ మరునాటి ఉదయం గంగలో అంతర్హితులైపోయేటట్లు చేశాడు. 
మహాద్భుతమైన ఆ సన్నివేశం అందరినీ ఆనందంలో ముంచెత్తింది. ధర్మరాజు రాజ్యంమీద ఆసక్తి లేక ధృతరాష్ట్రుడి 
సన్నిధానంలోనే ఉండిపోవాలని సంకల్పించాడు. కాని, వ్యాస బోధితుడై హస్తినాపురానికి చేరి ప్రజాపరిపాలనలో 
ఆసక్తుడయ్యాడు. 
గాంధారీ ధృతరాష్టుల నురణం: 


కొన్నాళ్ళ తరువాత నారదమహర్షి ధర్మరాజును దర్శించటానికి వచ్చి, గాంధారీ ధృతరా[ష్ట్రులూ, కుంతీదేవీ 
తపోవనంలో కార్చిచ్చులో దహించబడ్డారనే వర్తమానం చెప్పి హస్తినాపురాన్ని శోకసాగరంలో ముంచాడు. నారదుడు తాను 
విన్న వివరాలు చెప్పాడు. గాంధారీ ధృతరాష్ట్రులు, కుంతి, సంజయుడు తపస్సును తీవ్రతరం చేశారు. ఆశ్రమాలను 
విడిచి గంగాద్వార పరిసరారణ్యాలలో ఉ(గతపస్సు మొదలు పెట్టారు. ధృతరాష్ట్రుడు గాలినే ఆహారంగా, గాంధారి నీటినే 
ఆహారంగా (గ్రహించి తపస్సు సాగించారు. కుంతి మాసోపవాసాలు చేసింది. సంజయుడు ఏడు భోజనాలకాలంలో ఒక 
భోజనం చేస్తూ తీవ్రతవం చేశాడు. చివరకు ధృతరాష్ట్రుడు అగ్నికార్యం కూడా మానివేశాడు. బుత్విజులు అగ్నిని అడవిలో 
వదలి వెళ్ళిపోయారు. ఒకనాడు ధృతరాష్టాదులు గంగలో స్నానంచేసి అడవిలోకి వస్తూ ఉండగా కార్చిచ్చు పెచ్చుపెరిగి 


మౌసలపర్వ కథాసారం - 50 
చుట్టుముట్టింది. సంజయుడు సందుచూచుకొని పర్వతంమీదకు ఎక్కిపోయాడు. ధృతరాష్టుడూ, గాంధారీ, కుంతీదేవీ 
తూర్పుకు తిరిగి యోగసమాధిలో కూర్చుండిపోయారు. దావాగ్నిలో దగ్రమైపోయారు. 


ఈ వృత్తాంతం విని ధర్మజుడు శోకించాడు. నారదుడిచేత అనునయించబడి శాంతుడై ధృతరాష్ట్రాదులకు 
గంగలో తిలోదకాలు యథావిధిగా ఇచ్చాడు. పాండవులందరూ పితృయజ్ఞాన్ని చేసి, పవిత్రులయ్యారు. ధృతరాషుడివీ, 
గాంధారివీ, కుంతివీ ఆస్టికలు తెప్పించి గంగలో కలిపించారు. వారికి ఉత్తమ గతులు కల్పించారు. ఆ తరువాత హస్తినాపురికి 
చేరి ధర్మబద్ధంగా పరిపాలన సాగించారు. ఇది ధృతరాష్ట్రుడి ఆశ్రమవాస చరిత్ర. 


మౌసలపర్వ కథాసారం 


ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగి 35 సంవత్సరాలు దాటి 36వ సంవత్సరం మొదలైంది. భయంకరమైన (ప్రకృతి 
వైపరీత్యాలు కనబడటం (ప్రారంభించాయి. ఇసుక తుపానులు, సూర్యచందద్రబింబాలచుట్టూ కాంతులతో గాలిసుడులు, 
మండువేసవిలో పొగమంచులు - ఇట్లా ఎన్నో విధాలైన వైపరీత్యాలు గోచరించాయి. కొంతకాలం తరువాత బలరామ 
శ్రీకృష్ణులు తప్ప తక్కిన యాదవులందరూ తమలో తాము పోరాడుకొని చనిపోయా రన్నవార్త ధర్మరాజు విన్నాడు. 
సోదరులకూ, ప్రజలకూ ఈ వార్త తెలియజెప్పాడు. అందరూ శోకసాగరంలో మునిగిపోయారు. 


యాదవకులంలో ముసలం: 


కొంతకాలం(క్రితం కణ్వుడూ, నారదుడూ, విశ్వామిత్రుడూ శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకకు వచ్చారు. విధిప్రేరితులై 
వృష్టివంశానికి చెందిన కొందరు యువకులు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి (స్తీ వేషం వేసి, ఆమెకు సంతానం 
కలుగుతుందా లేదా? అని ఆ మునులను (ప్రశ్నించి కపటనాటకమాడారు. ఆ సంగతి (గ్రహించిన బుషులు 'సాంబుడికి 
యాదవకులాన్ని నశింపజేసే ఒక ముసలం (బలమైన రోకలి) పుట్టుతుందనీ, దాని శక్తివలన బలరామ కృష్ణులు తప్ప 
మిగిలిన యాదవులందరూ నశిస్తారనీ, బలరాముడు యోగశక్తితో తన శరీరం వదలి సముద్రంలో (ప్రవేశిస్తాడనీ, శ్రీకృష్ణుడు 
నేలపై పరుండి ఉండగా జరి అనే రాక్షసి అతడిని ఆక్రమించి చంపుతుందనీ పలికి ద్వారకలోనికి (ప్రవేశించక తిరిగి 
వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఈ విషయం తెలిసికొని “ఇది విధి పేరణవలన జరిగిందే” అని బంధువులకు తెలిపాడు. 


ఆ మరుసటి రోజే సాంబుడి కడుపులోనుండి ఒక ముసలం భయంకరంగా వెలువడింది. ఆ సంగతి వసుదేవుడికి 
తెలుపగా, అతడు నివ్వెరపడి దానిని పొడిచేసి సము(ద్రంలో కలపటానికి ఆజ్ఞాపించాడు. యాదవులు అట్టే చేశారు. 
గాంధారిశాపం కూడా యాదవకుల నాశనానికి తోడ్పడింది. ద్వారకలో ఉప(ద్రవాలు సంభవించటం మొదలయ్యాయి. 
అక్కడక్కడా యాదవులకు యమదర్శనం కూడా జరిగేది. యాదవులలో స్త్రీ పురుషులు నైతిక సూత్రాలకు విరుద్ధంగా 
ప్రవర్తించ నారంభించారు. విడ్డూరాలెన్నో గోచరించాయి. శ్రీకృష్ణుడు దివ్యబుద్దితో యాదవ క్షయాన్ని గుర్తించి వారందరినీ 
సము(ద్రతీరంలో జాతర చేసికొనాలని ప్రకటింపజేశాడు. రాత్రిళ్ళలో రాక్షసులు యాదవ సంపదలను హరించారు. శ్రీకృష్ణుడి 
శంఖచక్రాలూ, గరుడధ్వజం, రథం, గుర్రాలు, అన్నీ ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. ఇన్ని జరిగినా యాదవులలో వివేకం 
కలగలేదు. మద్యమాంసాలూ, పిండివంటలూ సిద్దంచేసికొని సముద్రతీరం చేరారు. శ్రీకృష్ణుడు సామాన్య రథ మెక్కి 
వెళ్ళాడు. బలరాముడు కాలినడకతో బయలుదేరాడు. (స్త్రీలు పల్లకీలలో పయనమయ్యారు. ఉద్ధవుడు తపస్సుకై వెళ్ళాడు. 
అతడివెంట బలరాముడు బయలుదేరి అడవిలో ఒంటరిగా ఒకచెట్టు మొదట్లో సమాధిలో కూర్చున్నాడు. 


ఆ తరువాత యాదవులు భక్ష్య భోజ్యాదులను సముద్రుడికి నైవేద్యం పెట్టారు. పురుషులు మత్తుపానీయాలను 
ఒడలు తెలియనంతవరకు (త్రాగారు. విశేషించి సాత్యకి, కృతవర్మ, చారుధేష్టుడు, గదుడు, ప్రద్యుమ్ముడువంటి మేటి 
వీరులూ, వృష్ణిభోజ, అంధక వంశాలకు చెందిన వీరులు మద్యాన్ని మిక్కుటంగా త్రాగి మత్తులోనికి జారిపోయారు, 
ఇం(ద్రియాలమీద అదుపును పోగొట్టుకొన్నారు. సాత్యకి కృతవర్మను ఉద్దేశించి “నిద్రించి ఉన్న పాండవవీరులను రాత్రివేళ 
సంహరించటం నిచకార్య' మని నిందించాడు. ప్రద్యుమ్నుడు అతడితో (శుతికలిపారు. కృతవర్మ మండిపడి 'సాత్యకి 
సోమదత్తుడి కొడుకు తలనరకటం అన్యాయ'మని అధిక్షేపించాడు. ఇట్టా క్రమంగా వాగ్యుద్దం మొదలైనది. సాత్యకి 
కత్తితో కృతవర్మ గొంతు నరికాడు. అంతటితో అగక అవేశంతో బోజకులంమీద పడ్డారు. భోజాంధకులు సాత్యకిని 
చుట్టుముట్టారు. వారిని ప్రద్యుమ్నుడు ఎదుర్కొన్నాడు. వృష్టివంశీయులు పొంగిపోయారు. భోజాంధకులు వారిపై దాడి 


మౌసలపర్వ కథాసారం - 51 
చేశారు. అక్కడ మూడంచుల తుంగలనే ఆయుధాలుగా చేసికొని పోరు ఘోరంగా పోరుసాగించి పరస్పరం చంపుకొన్నారు. 
మునుల శాపశక్తివలన తుంగలకు రోకళ్ళ బలం వచ్చింది. సాత్యకీ, (ప్రద్యుమ్నుడూ మొదలైనవారున్న వృష్టవంశమంతా 
నళించింది. బంధువుల శవాలను చూచి శ్రీకృష్ణుడు కోపంతో యుద్దంలో దూకి చావక మిగిలి ఉన్న యాదవులనందరినీ 
తుంగలతో తుదముట్టించాడు. ఆ విధంగా యాదవులందరూ నశించారు. శ్రీకృష్ణుడికి గాంధారీశాపం గుర్తుకు వచ్చింది. 


శవాల కుప్పల నడుమ నిలిచి ఉన్న శ్రీకృష్ణుడి వద్దకు దొమ్మియుద్దంలో చావక మిగిలి ఉన్న దారుకుడు, 
య > 
బ(భ్రుడు వచ్చారు. వారిరువురితో కలిసి కృష్ణుడు బలరాముడి వద్దకు వెళ్ళాడు. దారుకుడిని హస్తినాపురికి పోయి అర్జునుడికి 
యాదవుల మరణాన్ని తెలిపి ద్వారకకు తీసికొనిరమ్మని పంపాడు. అత డొక చిన్నపాటి రథంమీద హస్తినాపురానికి 
బయలుదేరాడు. బ(భ్రుడిని పిలిచి (స్తీలనూ, పిల్లలనూ, ఏనుగులనూ, గుర్రాలనూ ద్వారకకు చేర్చుమన్నాడు. కాని, 
౧ 

అతడు ఒక బోయవాడిచేతిలో హతుడు కావటంచేత శ్రీకృష్ణుడే వారందరిని తీసికొని ద్వారకకు చేరాడు. వసుదేవుడికి 
జరిగినదంతా చెప్పి, త్వరలో అర్జునుడు వచ్చి తగిన సేవలు చేస్తాడని తెలిపి, అతడిని ఓదార్చి, బలరాముడివద్దకు తిరిగి 
వచ్చాడు. బలరాముడి ముఖంనుండి వేయిపడగల మహాసర్పం వెలువడి యోగబలంతో ఆకాశమార్గాన పయనించి 
సముద్రంలో ప్రవేశించింది. ఆదిశేషరూపుడైన బలరాముడికి వరుణుడూ, నాగులూ స్వాగతం పలికారు. మహావిష్ణువులో 
ఆ ఆదిశేషుడు లీనమయ్యాడు 


శ్రీకృష్ణ నిర్యాణం: 


బలరాముడు అవతారం చాలించిన తరువాత శ్రీకృష్ణుడు తనకు దుర్వాసుడు పెట్టిన శాపం(ప్రకారం అరికాలులో 
ప్రమాదముందని ఊహించి, క్షీరసాగరంలో శయనించినట్టుగా నేలమీద పరున్నాడు. ఆ సమయంలో జర ఒక బోయవాడిని 
(ప్రేరేపించి శ్రీకృష్ణుడి అరికాలిని జింకగా (భ్రమింపజేసి బాణంతో కొట్టించింది. కొట్టింది శ్రీకృష్ణుడిని తెలిసి బోయవాడు 
దుఃఖించాడు. శ్రీకృష్ణుడు అతడిని ఓదార్భి తన అవతార కార్యక్రమం పూర్తి అయినదని సంకల్పించి, దేహాన్ని వదలి తన 
స్థానానికి బయలుదేరాడు. (బ్రహ్మాదులు శ్రీకృష్ణుడికి దివంలో స్వాగతం పలికారు. పూలవానలు కురిపించారు. 
కృష్ణావతారలీలలను కీర్తించారు. అమృతం, అజరం, అవ్యయం, అమలం, అచలం అయిన పరమాత్మ నిజస్థితిలో 
శ్రీకృష్ణుడు నిలిచాడు. పుణ్యాత్ములారా! నేను అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవాత్మకమైన వ్యూహచతుష్టయంచేత 
అతి శ్రేష్టరూపంతో ఏకైకంగా పుట్టుతున్న సమాధిస్థితి వలన ఆనందరూపమైన జ్ఞానంతోడి పరిశుద్దమైనదీ, కొలవటానికి 
వీలులేనిదీ అయిన నా స్థానప్రాప్తిని నేనే కలిగించుకొన్నాను. సర్వమంగళకరమైన ఈ అనుభూతిని స్వీకరిస్తున్నాను. 
మీరందరూ సుఖంగా ఉండండి” అని దేవతలను అశీర్వదించాడు. 


ద్వారక సముద్రంలో మునగటం: 


దారుకుడివలన ధర్మజుడు యాదవుల మరణవృత్తాంతం విన్నాడు. పాండవులు, (ద్రౌపది, సుభద్ర 
మొదలైనవారందరూ శోకించారు. శ్రీకృష్ణ సందేశం విని అర్జునుడు ధర్మజుడి సలహాతో ద్వారకకు బయలుదేరి వెళ్ళాడు. 
భర్త చనిపోయిన పుణ్య(స్తీవలె, చంద్రుడు ఆస్తమించిన రాత్రివలె ద్వారక గోచరించింది. శ్రీకృష్ణుడు లేని ద్వారకలో 
అర్జునుడు ప్రవేశించలేకపోయాడు. శ్రీకృష్ణుడి భార్యలు పదహారువేలమంది (స్రీలు రోదిస్తూ అర్జునుడి దగ్గరకు వచ్చారు. 
వారి శోకాన్ని చూచి అతడు మూర్చపోయాడు. తనంతట తాను నిబ్బరించుకొని ఆ వనితలను ఓదార్చి, వసుదేవుడివద్దకు 
వెళ్ళాడు. శ్రీకృష్ణుడి యోగక్షేమాలు తెలిసికొనాలనే తాపత్రయం అతడిలో క్షణక్షణం పెరుగుతున్నది. శయ్యమీద శోకమూర్తిగా 
పరుండి ఉన్న వసుదేవుడు లేచి అర్జునుడిని కౌగిలించుకొన్నాడు. దేవతలచేతకూడా ప్రశంస లందుకొన్న యదువీరులు 
నిష్కారణంగా పరస్పరం పోరాడుకొని చనిపోయిన ఉందంతాన్ని చెప్పి దుఃఖించాడు. ఆ మారణహోమాన్ని తప్పించగల 
దక్షుడైనా శ్రీకృష్ణుడు ఉపేక్షవహించాడు' - అని వేదన పడ్డాడు. వసుదేవుడు శ్రీకృష్ణుడి ఉపేక్షను గురించే చెప్పటంతో అత 
డింకా (బ్రతికే ఉండి ఉండవచ్చునని అర్జునుడు ఊహించాడు. స్త్రీలను, ఏనుగులను, గుర్రాలను శ్రీకృష్ణుడు ద్వారకకు 
తీసికొనివచ్చాడనీ, అర్జునుడు వచ్చి వసుదేవుడిని సేవిస్తాడనీ, అతడికీ శ్రీకృష్ణుడికీ భేదం లేదనీ, అతడిసాయంతో (స్త్రీలను, 
పిల్లలను కాపాడుకొనాలనీ, కొన్ని రోజులలోనే సముద్రం ద్యారకానగరాన్ని ముంచివేస్తుందనీ, అడవిలో తపస్సు చేసికొంటున్న 
బలరాముడిని కలిసి, తానూ తపస్సు చేసికొనటానికి వెళ్ళాడని, మరణించిన యాదవులకు సముచిత రీతిలో అర్జునుడు 


మౌసలపర్వ కథాసారం - 52 


ట్‌ 


శ్రీకృష్ణుడు అర్జునుడిపై పెట్టిన బరువు బాధ్యతలను నిర్వహించుమని కోరాడు. 


యా (2) 


అగ్ని సంస్కారం చేస్తాడనీ, మాకు కూడా అర్జునుడే (శ్రాద్దవిధులు నిర్వహిస్తాడనీ శ్రీకృష్ణుడు చెప్పి వెళ్ళాడని పేర్కొన్నాడు. 


వసుదేవా! ధర్మరాజు ఈ స్థితిని ముందే భావించి ద్వారకలో మిగిలిఉన్న వారినందరినీ ఇం(ద్రప్రస్థపురానికి 
చేర్చుమని చెప్పాడు. నీవు ముందుగా బయలుదేరితే నీతో మిగిలినవారినందరినీ భద్రంగా చేరుస్తాను అని అర్జునుడు 
పలికి, మం('త్రులనందరినీ 'సుధర్మ'సభలో సమావేశపరచుమని దారుకుడిని ఆజ్ఞాపించాడు. సభలో మంత్రులూ, అన్ని 
వర్గాల ప్రతినిధులూ సమావేశమయ్యారు. ఆనాటినుండి ఏడవరోజున ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ, కాబట్టి 
ద్వారకావాసులు ఇందద్రప్రస్థనగరానికి తరలివెళ్ళాలనీ, వాటికి తగిన ఏర్పాట్లు త్వరగా చేయాలనీ, ధర్మరాజు వారందరినీ 
ఆదుకొంటాడనీ, శ్రీకృష్ణుడి మనుమడైన వజ్రాడిని యాదవప్రభువుగా నియమిస్తాడనీ చెప్పి అర్జునుడు వారిని పంపాడు. 
ఆ రాత్రి శ్రీకృష్ణమందిరంలో దైవపూజలలో గడిపాడు. 


తెల్లవారుజామున వసుదేవుడు దివంగతుడయ్యాడన్న వర్తమానం తెలిపింది. అర్జునుడు ఆయనకు 
రాజలాంఛనాలతో శవయా(త్రను జరిపించాడు. వసుదేవుడి భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర ఆయనతోపాటు 
సహగమనం చేశారు. పితృకార్యాన్ని అర్జునుడు యథావిధిగా జరిపించాడు. 


ఆ తరువాత అర్జునుడు కొందరు విప్రులతో కూడి యాదవులు మరణించిన యుద్ధభూమికి బయలుదేరాడు. 
మృతవీరులకు తగిన అగ్ని సంస్కారాలను చేయించాడు. తిలోదకాలు ఇప్పించి అందరి మన్ననలు పొందాడు. 


తపస్సు చేసికొంటున్నారు అని తలపోస్తున్న బలరామకృష్ణులను దర్శించటానికి అర్జునుడు కొంతమందిని 
తనవెంట పెట్టుకొని అడవిలోకి బయలుదేరాడు. ఎవ్వరూ లేనిచోట, దిక్కెవ్వరూ లేనివిధంగా చనిపోతావని గాంధారి 
శ్రీకృష్ణుడికి ఇదివరలో ఇచ్చిన శాపం పార్టుడికి జ్ఞాపకం వచ్చింది. మనసు కలతచెంది దిక్కుతోచకుండా అడవిలో 
తిరిగాడు. మార్గంలో ఒక బోయవాడు కనబడి శ్రీకృష్ణుడున్న తావుకు తీసికొనివెళ్ళాడు. కాంతు లీనెడి శ్రీకృష్ణుడి కళేబరాన్ని 
నేలమీద పడి ఉండగా చూచి అర్జునుడు శోకావేశంతో మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని లేచి శ్రీకృష్ణుడి దేహాన్ని 
కౌగిలించుకొని చాలాసేపు ఉండిపోయాడు. వెంటవచ్చిన బ్రాహ్మణులు అతడిని ఓదార్చి భవిష్యత్కార్య(క్రమంమీద 
దృష్టిమళ్ళించారు. తెల్లవారి సూర్యోదయంతో ద్యారక సముద్రంలో మునుగుతుంది. కాబట్టి సూర్యాస్తమయ సమయం 
సమీపించటంతో శ్రీకృష్ణుడికి అన్ని సంస్కారం చేయటానికి నిశ్చయించారు. సమీపంలో ఉన్న బలరాముడి శరీరానికి 
కూడా అగ్ని సంస్కారం చేశారు. వారి మరణవార్తలు ద్యారకావాసులకు తెలియచెప్పకూడదని నిశ్చయించారు. ఆ రాత్రికే 
అర్జునాదులు ద్వారకకు తిరిగివచ్చి తెల్లవారేసరికి ద్యారకావాసుల నందరినీ నగరం దాటేటట్టు చేశాడు. సూర్యోదయవేళకు 
ద్వారకను సముద్రం ముంచివేసింది. అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. 


ఆ మహాజనాన్ని అర్జునుడు తీసికొని వెళ్ళుతున్నాడు. వారిని పంచవటిలో విడిదిచేయించాడు. అక్కడ 
బలవంతులైన దొంగలు స్త్రీలను బాధించి సంపదలు హరించారు. అర్జునుడు వారిని వారించటానికి యత్నించాడు. 
కాని, అతడికి అస్త్రాల మం(త్రాలు స్సురించలేదు. ప్రయోగించిన బాణాలు ఆ దొంగలపై పనిచేయలేదు. అంతఃపుర 
స్త్రీలను మాత్రం రక్షించుకొని అర్జునుడు యాత్ర సాగించి కురుక్షేత్రం చేరాడు. అక్కడి మిత్రుల సాయంతో యాదవులకు 
విడుదులు ఏర్పాటు చేశాడు. కృతవర్మ కొడుకునూ అతడి బంధువులనూ మృత్తికావాసపురంలో ఉంచాడు. ఆ నగరానికి 
అతడిని రాజును చేశాడు. సాత్యకి కొడుకుకు సరస్వతి నగరాన్నిచ్చి పట్టంకట్టాడు. మిగిలినవారి నందరినీ ఇం(ద్రప్రస్థానికి 
తరలించి, దానికి వజ్రాడిని రాజుగా చేశాడు. బలాలను ముగ్గురికి తగినట్టుగా పంచాడు. అక్రూరుడి భార్యలు, పిల్లలు 
అడవులకు పోయారు. ఒకనాడు విజయుడు సవినయంగా బలరామకృష్ణుల నిర్యాణవార్తను వారి రాణులకు తెలిపాడు. 
విషయాలన్నీ వివరించి విలంబనంగా వార్త చెప్పటానికి గల కారణాలను కూడా తేటపరిచాడు. రాణులు అర్జునుడి 


924 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనజ+అక్షి!= పద్మాలవంటి కన్నులుకలదానా! ఈరు= మీరు; ఏమి, కారణమునన్‌= ఏకారణంచేత; ఉగ్ర, 
గ్రాహ, రూపములు= భయంకరాలైన మొసళ్ళ రూపాలు; తాల్చితిరి= ధరించారు; అని, అడిగినన్‌= అని అడుగగా; అది= 
ఆ అప్పరస; వేడుకన్‌= సంతోషంతో; అతనికిన్‌= అర్జునునికి; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా అంటూ; తత్‌+విధము+ ఎల్లన్‌= 
ఆ విధమంతా చెప్పెన్‌. 

తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! ఏ కారణంవలన మీరు భయంకరాలైన ఈ మొసళ్ళరూపాలు 
తాల్ఫారు?' అని అడుగగా, ఆమె సంతోషంతో ఆ విధమంతా చెప్పింది. 


వ. వినవయ్య! యే మేవురము నఖిలలోకపాలపురంబులు చూచుచు భూలోకంబునకు వచ్చి యొక్క వనంబునం 
దుగ్రతపంబు సేయుచున్నవాని నత్యంతశాంతు నేకాంతచారి నగ్నికల్పు నొక్కబ్రాహ్మణుం గని వానితపంబునకు 
విఘ్నంబు సేయ సమకట్టి. 155 

ప్రతిపదార్థం: వినవయ్య!; ఏము= మేము; ఏవురము= అయిదుగురం; అఖిల, లోకపాల, పురంబులు= అందరు దిక్సాలకుల 
పట్టణాలు; చూచుచున్‌; భూలోకంబునకున్‌; వచ్చి; ఒక్క, వనంబునందున్‌= ఒక అడవిలో; ఉగ్ర తపంబు= భయంకరమైన 
తపస్సు; చేయుచున్‌+ఉన్న= చేస్తూ ఉన్న; వానిన్‌= అతనిని; అత్యంత, శాంతున్‌= మిక్కిలిశాంతం కలవాడిని; ఏకాంతచారిన్‌= 
ఒంటరిగా ఉన్నవాడిని; అగ్నికల్పున్‌= అగ్నిదేవునితో సమానమైనవాడిని; ఒక్క, బ్రాహ్మణునిన్‌; కని= చూచి; వాని, తపంబునకున్‌; 
విఘ్నంబు, చేయన్‌= భంగం కలిగించటానికి; సమకట్టి= పూనుకొని. 


తాత్పర్యం: మే మైదుగురం దిక్సాలకులందరిపట్టణాలు చూస్తూ, భూలోకానికి వచ్చాము. ఒక అడవిలో ఒంటరిగా 
కూర్చుండి భయంకరమైన తపస్సు చేస్తూ మిక్కిలిశాంతంగా, అగ్నిదేవునితో సమానంగా ఉన్న ఒక బ్రాహ్మణుడిని 
చూచి అతనితపస్సు చెడగొట్ట పూనుకొని. 
విశేషం: ఆ (బ్రాహ్మణుడు అత్యంత శాంతుడు, అగ్నికల్పుడు అని చెప్పటం పరస్పరవిరుద్దంగా భాసించినా - కాని, అతడు 
సహజంగా అత్యంతశాంతుడనీ, ఆగ్రహిస్తే అగ్నితో సమానుడనీ ఇక్కడ గ్రహించాలి. అగ్నిహోత్రుడు పవిత్రతకు పెట్టింది పేరు 
కాబట్టి అన్నికల్పుడనటంలో ఆ (బ్రాహ్మణుని పవిత్రతకూడా వ్యక్తమవుతున్నది. 
క. వేడుక నమ్ముని ముందట. । బాడితి మాడితిమి; పెక్కుపరిహాసంబుల్‌ 

రూఢిగ( బలికితి; మెట్లుం | జూడండు మావలను; నీరసుం డన నుందెన్‌. 156 
ప్రతిపదార్థం: వేడుకన్‌= వినోదంగా; ఆ+ముని, ముందటన్‌; పాడితిమి; ఆడితిమి; పెక్కు, పరిహాసంబుల్‌; రూఢిగన్‌=ప్రసిద్దంగా; 


పలికితిమి; ఎట్టున్‌= ఏవిధంగానూ; మావలను= మావైపు; చూడడు; నీరసుండు+అనన్‌= అనురాగం లేనివాడు అన్నట్టు; 
ఉండెన్‌. 


తాత్సర్యం: మేము వినోదంగా ఆ మునిముందట పాడాము. ఆడాము, అనేకపరిహాసాలు పలికాము. ఆయన ఏ 
విధంగా కూడా మా వైపు చూడక అనురాగం లేని వానివలె ఉన్నాడు. 


క. ధృతిహీనులచిత్తము ల । ట్లతివలయం దేల తగులు నత్యంతద్భఢ 
వ్రతులమనంబులు వారల । మతుల( దృణస్తెణములు సమంబుల కావే. 157 


మౌసలపర్వ కథాసారం - 53 
చర్యలను గౌరవించారు. రుక్మిణ్యాదులు అగ్నిలో ప్రవేశించారు. సత్యభామాదులు అడవులకు వెళ్ళారు. అందరినీ వీడ్కొల్సి 
అర్జునుడు వ్యాసుడిని దర్శించటానికి వెళ్ళాడు. 
వ్యాసోపదేశం: 
ఖిన్నుడై ఉన్న అర్జునుడిని వ్యాసమహర్షి ఆశ్వాసించి కారణం అడిగాడు. బలరామకృష్ణుల నిర్యాణాన్నీ, 
యాదవవీరుల మరణాన్నీ, బోయలను తాను ఎదిరించలేకపోవటం - మొదలైన వివరాలన్నీ తెలిపి తనకు అ(స్తమంత్రాలు 


స్ఫురించకపోవటానికీ, బోయలను కూడా జయించలేని బలహీనత ఏర్పడటానికీ కారణమేమిటని అడిగాడు. కర్తవ్యాన్ని 
బోధించుమని ప్రార్థించాడు. 


వ్యాసమహర్షి అర్జునుడితో ఇట్లా చెప్పాడు. “మును లిచ్చిన భయంకర శాపప్రభావంచేత యాదవు లిట్టా నశించారు. 
దానికి దుఃఖించవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు కావటంచేత కాలం దాపురించిన కార్యానికి అడ్డుగా 
వ్యవహరించటం ఎందుకని ఉపేక్షతో ఊరుకొన్నాడు. శ్రీకృష్ణుడు కణ్యాది మహర్షుల శాపాన్ని అపేశక్తి కలవాడైనా, తప్పనిసరిగా 
జరుగదగిన కార్యం కాబట్టి యాదవనాశనాన్ని ఆపలేదు. భారతయుద్దంలో నీ పట్ట ఉండే స్నేహంవలన దయతో శ్రీకృష్ణుడు 
రుద్రత్వస్ఫురణ పొంది తానే నీకంటెముందుగా శత్రుసైన్యాన్ని చంపేవాడు. నీ సమంచిత దృష్టి దానిని దర్శించగలిగింది. 
ఇప్పుడు కాలవిపర్యయంవలన అతడు నిన్ను కాపాడలేదు. నారాయణుడు శ్రీకృష్ణావతారం ఎత్తి అవతార కార్య(క్రమం 
పూర్తిచేసి స్వస్థానాన్ని పొందాడు. అయిన కాలంలో బలమూ, బుద్దీ, శక్తీ ప్రకాశిస్తాయి. కాలం అడ్డం తిరిగితే నశిస్తాయి. నీ 
అ(స్తసంపద కూడా ఇటువంటిదే. అందువలన జ్ఞానులు దానికి గర్వించరు, దీనికి శోకించరు. సృష్టిలో సర్వం కాలాధీనంగా 
ఉంటుంది. అందుచేత తక్కిన ఆలోచనలు మాని, పాండవులైన మీరు పెద్దలు (ప్రశంసించగా వికారరూపాలైన ఈ 
దేహాలను వదలి ఉత్తమగతికి వెళ్ళండి" అని (ప్రబోధించాడు. 


అర్జునుడు నిర్వికారచిత్తంతో ఆ సందేశం విని, ఆ మహర్షిని వీడ్కొని హస్తినాపురంచేరి ధర్మరాజుకు జరిగిన 

వృత్తాంతమంతా నివేదించాడు. 
మహాప్రస్థానికపర్వ కథాసారం 

వ్యాసమహర్షి సందేశం వినిన ధర్మరాజు మహాప్రస్థానం చేయాలన్న సంకల్పంతో అర్జునుడితో ఇట్టా 
అన్నాడు.'కాలుడు సర్వభూతాల పరిపాకాన్ని కలిగిస్తాడు. కర్మపరిత్యాగమే ప్రస్తుత కర్తవ్యమని నా బుద్దికి స్ఫురిస్తున్నది.నీ 
మనస్సుకూడా దానికి అనుకూలంగా ఉన్నట్టు తోస్తున్నది” అన్నాడు. అర్జునుడు అ(గ్రజుడి అభిప్రాయానికి అనుకూలంగా 
పలికాడు. ‘కాలాన్ని ఏమనవచ్చును? కాలానికి సాటి కాలమే బౌతుంది. కాలపు లీలలకంటె గొప్పు లీలలు ఉన్నాయా? 
నీవు బాగా దర్శించావు. నీ ఆలోచన మనకు హితం, అభిమతం కూడా!” అన్నాడు. అతడి మాటలకు ధర్మరాజు సంతోషించి 
భీమనకుల సహదేవులను పిలిపించి వారి కాసంగతి తెలుపగా, వారు కూడా అంగీకరించారు. వెంటనే యుయుత్తుడిని 
పిలిపించి అతడి కా విశేషాలను తెలిపి, రాజ్యతం|(త్రాన్ని వివరించి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియోగించి, పరీక్షితుడిని 
రాజ్యాధిపతిగా అభిషేకించి, సామ్రాజ్య పరిపాలన (ప్రకారాన్ని ఉపదేశించాడు. 


కురుకుల పవిత్రచరిత్ర అయిన సుభద్రకు ధర్మరాజు ఇట్లా ఉపదేశించాడు. 'నీ మనుమడు పరీక్షితుడు 
కౌరవరాజ్యభారం వహించాడు. యాదవవంశవరుడు వ(జ్రాడికి ఇం(ద్రప్రస్థరాజ్యాన్ని ఇచ్చాను. వీరిరువురినీ నీవు రక్షించాలి. 
నీవు మాతో రావద్దు. వనవాస(వ్రతాదులను స్వీకరించవద్దు' అని నియమించాడు. భారతరణంలో మృతులైన బంధువులకూ, 
యాదవ వీరులకూ పరలోక (ప్రాప్తికొరకు అనేక దానాలు చేశాడు. ధౌమ్యాది విప్రులకు బహువస్తుకోటిని దానంచేసి వారిని 
సంతోషపరిచాడు. మిగిలిన బంగారాన్ని పరిక్షితుడి కిచ్చి కృపాచార్యుడిని అతడికి గురువుగా నియమించి, పౌర జానపద 
ప్రముఖుల ఎదుట పరీక్షితుడిని ప్రభువుగా ప్రకటించి, వారు తమపట్ల (ప్రదర్శించిన అభిమానానికి అభినందించి, తమ 
మహాప్రన్థానానికి ప్రజాపరిషత్తు అనుమతిని పొందాడు. 


ధర్మరాజు సర్వాభరణాలను త్యజించి, నారచీరలు ధరించి, తమ్ములూ (ద్రౌపదీ అట్లాగే చేసి తనవెంట రాగా, 
అగ్నులను నీట పడవైచి, వారివెంట ఏడవదిగా ఒక కుక్క ఉండగా, (ప్రజలు వెంటరాగా హస్తినాపురం వెడలి కొంతదూరం 
వెళ్ళారు. ధర్మరాజు ఏఒకరిని ఉద్దేశించి కూడా ఇక ఆగండి అని అనలేదు. తలవంచుకొని పోసాగాడు. (క్రమంగా 


మహాప్రస్థానికపర్వ కథాసారం - 54 
ప్రజలందరూ ఆగి, (ప్రదక్షిణ ప్రణామాలు చేసి తిరిగి వెళ్ళారు. పరీక్షితుడు నగరంలోనికి (ప్రవేశించాడు. ఉలూపి నాగలోకం 
వెళ్ళింది. చిత్రాంగద బ(భ్రువాహనుడి వద్దకు వెళ్ళింది. మిగిలినవారు హస్తినాపురంలో ఉండిపోయారు. కృపధౌమ్యుల 
నేర్పరితనంతో రాజ్యం సంపద్భరితమై ఒప్పారింది. 


ప్రస్థానంలో భీవూదుల ప్రాణత్యాగం: 


ధర్మజుడు ముందు నడవగా [క్రమంగా భీమార్జున నకుల సహదేవులూ, (ద్రౌపదీ, శునకం వెంటసాగారు. ఈ 
ఏడుగురూ యోగబలంతో పర్వతారణ్య నదీ(ప్రాంతాలను అవలీలగా దాటుతూ (ప్రస్థానం సాగిస్తున్నారు. తూర్పు 
సముద్రతీరంలో అగ్ని ప్రత్యక్షమై అర్జునుడి గాండీవాన్ని సముద్రంలో నిక్షిప్తం చేయించాడు. ఆ తరువాత భూప్రదక్షిణంగా 
దక్షిణ పశ్చిమ సముద్రాలవెంట సాగి ఉత్తర దిశగా పయనించి హిమలయ పర్వతాలను దాటి మేరుపర్వత భూములలో 
(ప్రస్థానం సాగించారు. 
ఆ సమయాన పాంచాలికి యోగం సడలింది. ఆమె నేలపై పడి ప్రాణాలు వదలింది. భీముడు విషణ్టుడై దానికి 
కారణ మేమిటని అన్నను ప్రశ్నించాడు. ఆమెకు పతులైదుగురైనా అర్జునుడిమీద అనురాగం అధికంగా చూపేది కాబట్టి 
దాని ఫలితంగా ఆ పతనం జరిగిందని ధర్మరాజు చెప్పి యోగసిద్ది శిథిలంకాకుండా ముందుకు సాగాడు. కొంతసపటికి 
సహదేవుడు పడిపోయాడు. భీముడు దానికి కారణమడిగాడు. తనకంటె పండితుడు లేదని వి[ర్రవీగటంవలన అత డా 
ఫలితం పొందాడని ధర్మజుడు పలికి నిర్వికారంగా ముందుకు నడిచాడు. ఆపైన నకులుడు నేలపై పడ్డాడు. కారణమడిగిన 
భీమసేనుడికి అతడి సౌందర్యగర్వమే దానికి కారణమని అగ్రజుడు చెప్పాడు. ఆ తరువాత అర్జునుడు నేలపై వాలిపోయాడు. 
భీముడు ఆవేదనతో కారణమడిగాడు. కౌరవులనందరినీ, ఒకేరోజున సంహరిస్తానని పలికాడు. సాటి విలుకాం|(డ్రను 
లెక్కచేయక గర్జించాడు. మాట లొకటి చేతలు మరొకటి కావటంవలన ఫలంగా ఆ పతనం పొందాడని ధర్మరాజు 
సమాధానం చెప్పాడు. ఆ తరువాత భీముడు కూడా యోగం సడలి ఒరిగిపోతూ దానికి కారణమేమిటని అన్నను అడిగాడు. 
బలపరా(క్రమాలున్నా భోజన ప్రీతి ఎక్కువ కావటం, ఎవ్వరినీ లక్ష్యంచేయకుండా మాట్లాడటం అతడి పతనానికి కారణమని 
ధర్మరాజు చెప్పాడు. ఒక ధర్మరాజూ, అతడివెంట నడుస్తున్న శునకమూ మిగిలారు. వారు వెనుదిరగకుండా (ప్రస్థానాన్ని 
సాగించారు. 
సురేంద్ర ధర్మజ సంవాదం: 
అప్పుడు దేవేంద్రుడు దివ్యకాంతులతో వెలుగొందుతున్న రథాన్ని తెచ్చి ధర్మజుడి ముందు నిలిపి కల్పవృక్ష 
పుష్పాలతో వాన కురిపించి అతడిని రథ మెక్కుమని ఆహ్వానించాడు. అప్పుడు ధర్మరాజుకూ, ఇంద్రుడికీ నడుమ ఈ 
(క్రింది సంవాదం జరిగింది. 
ధర్మరాజు : దేవేంద్రా! నా తమ్ములూ, నా భార్యా నాతోపాటు తోడుగా ప్రస్థానంచేస్తూ దప్పితో చనిపోయారు. వారిని 
వదలి నేనొక్కడినే స్వర్గానికి ఎట్లా వచ్చేది? దయతో నాతోపాటు వారుకూడా వచ్చేటట్టు చేయుము. 

ఇంద్రుడు : ధర్మరాజా! నీ తమ్ములూ, ద్రౌపదీ తనువులు వదలి స్వర్గానికి వెళ్ళారు. నీవు వారిని అక్కడ చూడవచ్చును. 
నీవు సాక్షాత్తూ ధర్మనందనుడివి, ఒకసారి దేహం వదలిన తరువాత మరల ఆత్మలు అందులో |ప్రవేశిం 
చటం కుదరదు. కాబట్టి నీవే నాతో రమ్ము వెళ్ళుదాం. 

ధర్మరాజు : హస్తినాపురం నుండి గాఢ భక్తితో అందరికంటె ముందుగా ఈ శునకం నన్ను అనుసరించి వస్తున్నది. 
దీనిని వదలి నేను కఠినుడను కాలేను. ఈ శునకాన్ని కూడా స్వర్గానికి రానిమ్ము. 

ఇంద్రుడు : నీ విట్లా అనవద్దు. కుక్కకు దివ్యత్వం ఎట్లా కలుగుతుంది? కుక్కను వదలటం కఠినత్వం కాదు 
ఆలస్యం చేయక రథమెక్కుము 

ధర్మరాజు : ఇంద్రా! నీవంటి సత్పురుషులకు అసాధ్య మేమున్నది? భక్తులను వదలి పొందే భాగ్యం నాకు మాత్రం 
తృప్తి కలిగిస్తుందా? 

ఇంద్రుడు : ఉత్తములకు కోపం పనికిరాదు. కుక్కలకు స్వర్గంలో చోటు లేదు. ఈ కుక్కను వదలితే నీ కేమీ పాపం 
రాదు. కోపతాపాలు వదలి శుభసమయంలో ఆలస్యం చేయవద్దు. 


మహాప్రస్థానికపర్వ కథాసారం - 55 
ధర్మరాజు : భక్తిగల సేవకుడిని వదలితే బ్రహ్మహత్యతో సమానమైన పాపం కలుగుతుందని పెద్దలంటారు. స్వర్గ 
సుఖం కొరకై ఈ కుక్కను విడిచి పాపం పొందలేను. 
ఇంద్రుడు : యజ్ఞదీక్షితులు కుక్కను తాకితే పుణ్యం నశిస్తుంది - అని నీకు తెలియదా? నీవు పట్టుబట్టక ఈ 
కుక్కను వదలి స్వర్గసాఖ్యం పొందుము పుణ్యభాగ్యంవలన దివ్యత్వం పొందావు, ద్రౌపదినీ, తమ్ములనూ 
వదలటానికి వెనుకాడని నీవు ఈ కుక్కను వదలలేకపోతున్నావు. ఇది నీకు తగిన పనేనా? 


ధర్మరాజు వ ధర్మాన్ని విన్నవించుకొనటం తప్పుకాదు. భీమాదులూ, (ద్రౌపదీ చనిపోయారు. ఎంత దుఃఖించినా వారు 
తిరిగిరారు. బ్రతికి ఉన్న కుక్కను వదలటం న్యాయమా? శరణన్నవారిని స్వీకరించకపోవటం, మిత్రుడికి 
(ద్రోహం చేయటం కులవధువును చంపటం, బ్రాహ్మణధనాన్ని అపహరించటం - అనే వాటికంటె ఏ 
అపరాధమూ చేయని సేవకుడిని నిర్దాక్షిణ్యంగా వదలేపాపం గొప్పది. ఆ పాపం క్షమించరానిది. దేవేంద్రా! 
కుక్కను సంభావించిన కార్యం దోషం కాకుండా ఉండేటట్టు వరం (ప్రసాదించుము. నీవు నాపై దయను 
ప్రసరించుము. నేను నీకై తపస్సు చేస్తూ అడవుల లోనే ఉండిపోతాను. నాకు ఈ మాత్రం చాలు. ఇట్లా 
నిర్భయంగా, నిర్ష్యంద్వంగా పలికిన ధర్మరాజును చూచి శునకరూపంలో ఉన్న యమధర్మరాజు సంతో 
షించి,నిజరూపాన్ని ప్రదర్శించి ధర్మరాజును అభినందించాడు. యక్షప్రశ్నల సందర్భంలో తమ్ములలో 
పినతల్లి కొడుకైన నకులుడిని (బ్రదికించుమని కోరుకొనటంలో (ప్రదర్శించిన ధర్మనీతిని ప్రశంసించాడు. 
ధర్మ రాజువంటి ధర్మాత్ములు స్వర్గంలోనైనా ఉండరని కీర్తించాడు. ఇంద్రుడితో వెడలి స్వర్గసుఖాల 
ననుభవించుమని ధర్మరాజుకు వరమిచ్చాడు. అతడిని దివ్యరథంమీద కూర్చుండబెట్టి దివ్యలోకాలకు 
పంపాడు. ఇంద్రాది దేవతలు ధర్మజుడిని అభినందించారు. అప్పుడు దివ్యమహర్షి అయిన నారదుడు 
ధర్మరాజును ఎలుగెత్తి ఇట్టా కీర్తించాడు. 'దానాలలో తపస్సులలో కీర్తి కెక్కిన రాజులనెందరి గురించో 
విన్నాము. కాని, నీ ప్రశస్తమైన కీర్తికాంతులు అన్ని లోకాలలోనూ వ్యాపించటంచేత వారి కీర్తులన్నీ 
మాసిపోయాయి. ఆ రాజులు ఇట్లా సశరీరులై అమరత్వ సిద్దికై రాగలిగారా?” 

ధర్మరాజు : నా సోదరులూ, (ద్రౌపదీ ఎక్కడ ఉన్నారో, యుద్దంలో నా పక్షంలో పోరిన యోధులెట్టా ఉన్నారో? చూడా 
లని ఉన్నది. సుఖమైనా, దుఃఖమైనా వారిని చూపించండి. 

ఇంద్రుడు. : ధర్మరాజా! చ్చి పుణ్యవిశేషంవలన బొందితో స్వర్గానికి వచ్చావు. ఇంకా నీకు దేహసంబంధాలు వదల 
లేదు. స్వర్గవాసులను దర్శించుము. ఇదివరలోపలె దేహభావంతో శోకాన్ని పొందకుము. 


ధర్మరాజు : దేవేంద్రా! మీరేమైనా చెప్పండి. నా సోదరులను, కాంతను, పుత్రులను, మిత్రులను అందరినీ ఆదరంతో 
ఒక్కసారి చూడనీయండి. వారిని చూడకుండా నేనుండలేను. వారందరినీ చూచి వచ్చి సర్వ భోగాలూ 
స్తిమితంగా అనుభవిస్తాను. అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది.” 


స్వర్గారోహణపర్వ కథాసారం 

బంధుమిత్రులను చూడాలని కోరిన ధర్మరాజు విన్నపాన్ని మన్నించి ఇంద్రుడు తగిన దూతనిచ్చి పంపాడు. 
నారదుడు ధర్మరాజును అనుసరించాడు. మొట్టవుుదటగా మహాసింహాననంమీద కూర్చుండి దివ్యాంగనల 
సేవలందుకొంటున్న దుర్యోధనుడిని చూపించాడు దేవదూత, ధర్మరాజు అసూయపడ్డాడు. తన (ప్రక్కన ఉన్న దేవర్షులతో 
దుర్యోధనుడి దుర్లయాలను పేర్కొని అతడివద్ద ఉండలేక భీమార్జ్డునాదులు, (ద్రౌపదీ ఉన్నచోటికి తీసికొనివెళ్ళండని 
కోరుకొన్నాడు. దుర్యోధనుడు యుద్దంలో (ప్రాణాలు కోల్ళోయాడనీ, తన పక్షంవారిని యుద్దమృతులుగా చేశాడనీ, అది 
క్షాత్రధర్మం కాని పాపం కాదనీ, శరీర రహితుడైన దుర్యోధనుడిపై ఈర్భ్యాదులు పొందే తన దేహస్సృహను వీడుమనీ 
'దేవర్షులు ధర్మరాజుకు హితవు చెప్పారు. 


ధర్మరాజు తన సోదరులనూ, [ద్రౌపదినీ, బంధువులనూ చూడాలనే ఆకాంక్షను మరల వ్యక్తం చేయటమే కాక, 
తిలోదకాల నిచ్చే సమయంలో కుంతివలన కర్షుడు తనకు జ్యేష్టుడని తెలియటంవలన, అతడిని వధించటానికి తానే 
అర్జునుడిని (పేరేపించటంవలన, కర్తుడిని దర్శించి కృతార్థుడు కావాలని ప్రత్యేకంగా ఆర్షించాడు. అట్లాగే విరాట (ద్రుపదాది 
జ లం (cs) (ఈ. 0౧ 
బంధుమిత్రులను దర్శించాలని పట్టుపట్టాడు. అతడి కోరికను దేవదూత ఇంద్రుడికి తెలియపరిచాడు. అతడి అనుమతితో 


మహా ప్రస్థానికపర్వ కథాసారం - 56 


ధర్మరాజును ముందుకు నడిపించాడు. వారు దుర్భర దుర్గంధ భూయిష్టమైన మలిన ప్రదేశంలో (ప్రవేశించారు. దుస్సహ 
నరకబాధ లనునుభవించే జీవులు గోచరించారు. ధర్మరాజు కలతపడ్డాడు. కాని, ఆ బాధితులందరూ ధర్మరాజు శరీర 
సుగంధాన్ని అనుభవిస్తూ శాంతిసుఖాలను పొందుతుండటంవలన అతడిని మరికొంతసేపు అక్కడ ఉండుమని వేడుకొన్నారు. 
ధర్మరాజు 'వారెవరు?” అని అడిగాడు. వారే కర్టుడు, భీముడు, అర్జున నకుల సహదేవులు, ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు, 
ఉపపాండవులని గొంతులు వినిపించాయి. ధర్మరాజు వ్యాకులచి త్తుడయ్యాడు. పుణ్యశీలురైన భీమాదులు నరకబాధలు 
పడటం అధర్మమని అవేశపడ్డాడు. ఒక్కమేలిపనికూడా చేయని దుర్యోధనుడు స్వర్గభోగాలను పొందుతున్నందుకు అసహనం 
ప్రకటించాడు. ఇంద్రుడిపై అగ్రహించాడు. దేవదూతను తిరిగి పొమ్మని ఏవగించుకొన్నాడు. ఆ సంగతి తెలిసికొని ఇంద్రుడు 
దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు. యమధర్మరాజు కూడా తనకుమారుడైన ధర్మరాజు వద్దకు వచ్చాడు. అక్కడి 
దుర్గంధ భూయిష్టమైన మలిన వాతావరణమంతా మారి సుగంధయుతమైన పవిత్ర (ప్రదేశంగా స్ఫురించింది. 


ఇం(ద్రు డిట్టా అన్నాడు 'ధర్మరాజా!. మరణాంతే నరకం ధ్రువమ్‌” అనేది రాజులపట్ల మరచిపోలేని సత్యం. 
పుణ్యపాపాలు రెండూ జంటగా ఉంటాయి. పుణ్యంచేత స్వర్గమూ, పాపంచేత నరకమూ కలుగుతాయి. స్వల్పపుణ్యం 
చేసినవారు తొలుత స్వర్గసుఖాన్ని అనుభవించి తరువాత దీర్భనరకాన్ని పొందుతారనీ, అధిక పుణ్యంచేసినవారు మొదట 
నరకయాతనలు పొంది తరువాత స్వర్గసుఖాలు పొందుతారనీ, దుర్యోధనాదులు మొదటి తెగకు చెందుతారని, కర్షభీమాదులు 
రెండవ తెగవారనీ వివరించాడు. ధర్మరాజు స్వల్పనరక బాధను పొందటం శాశ్వత స్వర్గసుఖంకొరకే అనీ పేర్కొన్నాడు. 
ధర్మరాజు దానధర్మాలు యజ్ఞాలు చేయటంవలన మాంధాత్రాది చక్రవర్తులు పొందిన ఉన్నత స్థితిని పొందాడని కీర్తించాడు. 
ఆకాశగంగలో స్నానంచేసి పూర్వరాజులు పొందలేని ఉత్తమ స్థితిని పొందుమని సూచించాడు. 


యమధర్మరాజు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'నిన్నిప్పటికి మూడుసార్డు పరీక్షించాను. మొదట ద్వైతవనంలో 
అరణి విషయకంగానూ, రెండవసారి మేరుపర్వత (ప్రాంతంలో కుక్కతో కలిసి నీవు వచ్చినప్పుడూ, ఇక్కడ నీ సోదరుల 
స్వర్గప్రాప్తి విషయంలోనూ నీవు స్టిరచిత్తుడవై శమ, దమ, సత్య గుణాలనూ, నాపై ప్రగాఢమైన భక్తినీ ప్రదర్శించావు. నీవు 
బాగా పరీక్షించబడ్డావు. ఈ స్వల్ప నరక దర్శనంకూడా మామా కల్పితమే. కర్లభీమాదులు పుణ్యలోకవాసు లయ్యారు. నీవు 
ఆకాశగంగలో మునిగి మానవ సంబంధాలైన శోకాదులనుండి విముక్తుడవు కమ్ము. పుణ్యలోకాలను పొంది ఉన్న నీ 
బంధులోకాన్ని చూడగలుగుతావు' అని అన్నాడు. ధర్మరాజును ఆకాశగంగ సమీపానికి తీసికొనివెళ్ళి అందులో మంగళస్నానం 
చేయించాడు. ధర్మరాజు వెంటనే తన మానవదేహం వదలి దివ్యదేహాన్ని పొందాడు. అతడి మనోవికారాలన్నీ నశించి 
పొగలేని అగ్నివలె ప్రకాశించాడు. యమాదులతో కలిసి ముందుకు సాగి స్వర్గసింహాసనారూఢుడై, చతుర్భుజమూర్తి అయిన 
శ్రీమన్నారాయణుడిని నరుడు సేవిస్తూ ఉండటం చూచాడు. మరొకవైపు సూర్యమండల శోభతో వెలుగొందే కర్ణుడిని, 
మరుద్గణాలతో కూడి ఉన్న భీముడినీ, అశ్వినీదేవతలతో కూడి ఉన్న నకుల సహదేవులనూ చూచి ఆనందించాడు. 
మరొకవైపు ఉదయించిన సూర్యకాంతితో (ప్రకాశిస్తున్న దివ్యశక్తి మూర్తిని చూచి “ఆమె ఎవరు?” అని దేవేంద్రుడిని 
ప్రశ్నించాడు. ఆమె మహాలక్ష్మి అనీ, పరమేశ్వరుడి ఆజ్ఞతో (ద్రుపదుడికి అయోనిజగా పుట్టి, పాండవులకు సుఖాలను 
కలిగించిందనీ ఇంద్రుడు పేర్కొన్నాడు. అట్టే గంధర్వరూపులైన ఉపపాండవులనూ, గంధర్వనాయకుడైన ధృతరాష్టుడినీ 
చూపించాడు. ఆయా దేవతాంశాలతో యక్ష, గుహ్యక గంధర్యాంశలతో, రాక్షసాంశలతో పుట్టి వారిలో లీనమై వివిధవీరులను 
చూపించాడు. వారు మరల భూమిమీద పుట్టరని పేర్కొన్నాడు. దుర్యోధనుడు స్వర్గసుఖాలను స్వల్పకాలం అనుభవించి 
ఆ తరువాత నరకంలోపడి దీనస్టితినాంది చివరకు కలిపురుషుడిలో కలిసిపోయాడు. దుళ్ళాసనాదులు రాక్షసగణాలలో 
లీనమయ్యారు. చివరకు విదురుడు, ధర్మరాజు యమధర్మరాజులో లీనమయ్యారు. వేదవ్యాస (ప్రోక్తమైన ఈ భారత 
మహేతిహాసాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి సర్పయాగసందర్భంలో వినిపించి, ఆ రాజును ధన్యుడిని చేశాడు. 
జనమేజయుడు ఈ కథ విని బ్రహ్మానందాన్ని పొందాడు. ఈ కథను సూతుడు శౌనకాది మహామునులకు సషత్రయాగ 
సందర్భంలో వినిపించాడు. 


మహాప్రస్థానికపర్వ కథాసారం - 57 
చ. 'పరమపదాప్తిహేతు వగు భారతసంహిత శౌనకాది భూ 
సురవరు లింపునం గర(గు చొప్పున. జెప్పిన వారు మోదసం 
భరితత( బొంది, యక్కథకు. బ్రా(తిగ నర్పితు(జేసి రర్మిలిన్‌; 
హరిహరనాథ! సర్వభువనార్షిత! నన్‌ దయంజూడు మెప్పడున్‌.' (స్వర్లా.94) 
ఓం శాంతి శాంతి శ్మాంతి:. 
జి.ని.సుబహ్మణ్యం 


ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విషయసూచిక 


అశ్వవేధవర్వము 
ప్రథమాశ్వాసము 

విషయము సంస్కృ తమూలము పుట 
శోకమగ్నుండగు ధర్మజుని గృష్టాదులు (ప్రబోధించుట సం.14-1-1 1 

వేదవ్యాసమునీంద్రుండు ధర్మజునకు మరుత్తుని చరితంబు సెప్పుట సం.14-4-23 12 

మరుత్తుండు సంవర్తుని. దన యజ్ఞమున కుపద్రష్టగా వరియించుట సం.14-6-27 20 
సంవర్తుండు మరుత్తుని యజ్ఞమున కుపద్రష్ట యగుట సం.14-7-23 25 
అగ్నిదేవుం డింద్రసందేశము మరుత్తున కెజింగింప వచ్చుట సం.14-9-11 32 
మరుత్త్తుని యజ్ఞంబున హవిర్భాగంబులు గొన నింద్రాదులు వచ్చుట సం.14-10-19 43 
శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మనస్తాపోపశమంబు సేయుట సం.14-11-7 49 
వ్యాస నారదాదిమునులు ధర్మజు వీడ్కొని స్వస్థానములకు( బోవుట సం.14-14-8 62 
ధర్మజుండు ధరణిం బాలించునపుడు కృష్ణార్జునులు వర్తించువిధము సం.14-15-1 64 
శ్రీకృష్ణ డర్దునునకుం దత్త్యజ్ఞానస్థిరీకరణము చేయుట సం.14-16-12 70 
శ్రేష్మాదిరోగ వికారంబుల నిరూపించుట సం.14-17-14 76 
తత్త (జ్ఞాన విశేషప్రదర్శనము సం.14-18-25 86 

ద్వితీయాశ్వాసము 

(బ్రాహ్మణగీతలు సం.14-20-1 104 
అంతర్యాగప్రకారంబు నిరూపించి చెప్పుట సం.14-20-18 109 
ఇంద్రియమనః పరస్పరసంవాదప్రకారము సం.14-22-13 117 
జీవాత్మ స్వరూప నిరూపణ(ప్రకారము సం.14-25-3 126 
జనకునకు విప్రరూపధరుండైన యమునితో నైన సంవాదము సం.14-32-1 141 
గురుశిష్య సంవాదంబు కృష్ణుం డర్జునున కెటెంగించుట సం.14-35-2 148 
మనోబుద్ద్యహంకారాది తత్త (ప్రకారము సం.14-40-1 159 
అవ్యక్తనామతత్త $ నిరూపణప్రకారము సం.14-43-34 170 


సత్త్యం బవశ్యానుస్టేయంబుగా నిరూపించుట సం.14-49-27 183 


59 


విషయము సంస్కృ తమూలను 


తాను ద్వారక కరుగవలయు నని యర్షునునిం గృష్షుం డడుగుట 
శ్రీకృష్ణారును లింద్రప్రస్టముననుండి హస్తినాపురంబునకు వచ్చుట 
శ్రీకృష్ణుం డుదంకాశ్రమంబునకు6 బోవుట 
శ్రీకృష్ణుం డుదంకునకు6 దన విశ్వరూపంబు. జూపుట 
జనమేజయునకు వైశంపాయను. డుదంకుని చరితంబు చెప్పుట 
ఉదంకుడు మదయంతివలన( గుండలంబులు పుచ్చికొనుట 
ఉదంకు(డు కుండలంబు లిచ్చి యహల్యను సంతోషపజుచుట 
వ్యాసుండు పాండవుల నశ్వమేధయాగోన్ముఖులం జేయుట 
వ్యాసుండు హిమవత్సర్యతంబున నున్న పాండవుల కడకు వచ్చుట 
శ్రీకృష్ణుండు సకలబంధుసహితుండై కరినగరంబునకు వచ్చుట 
పరిక్షిత్రాణదానంబునకై కుంతీసుభద్రలు కృష్ణు బ్రార్జించుట 
కృష్ణుండు మృతజాతుండైన పరీక్షితు లబజీవితుం జేయుట 

లం ర్త యె థ 
వ్యాసుడు కృష్ణసహితులై యున్న పాండవులయొద్దకు వచ్చుట 
ధర్మజుండర్జును యజ్ఞాశ్వ రక్షణంబునకు నియోగించుట 

జ Sy oa 


చతుర్థాశ్వాసము 

ధర్మజుం డశ్వమేధదీక్షం బూని హయంబుం బుడమిం దిరుగ 
విడుచుట 

అర్జునుతో. ద్రిగర్తదేశాధిపతులు యుద్దము చేయుట 
అర్జునుండు సింధుదేశాధీశులతోడ యుద్దంబు చేయుట 
బభ్రువాహనుం డర్జునునితో యుద్దంబు చేయుట 
అర్జునుండు బభ్రువాహనుని శరంబుచేత( బుడమిం దైళ్ళుట 
ఉలూపిచి సంజీవనమణిచేత నర్షును (బ్రతికించుట 
ఉలూపిచి యర్జ్హునునితో వసువుల కోపప్రసాదంబుల నెజీంగించుట 
అర్జునుండు జరాసంధపౌ(త్రునితో యుద్దంబుచేసి యోడించుట 
అర్జునుండు గాంధారదేశాధీశునితో యుద్దంబు చేసి జయించుట 
కృష్ణుండు ధర్మజునితో నర్జును సందేశంబు చెప్పుట 
అర్జునుడు యజ్ఞాశ్వంబుతోడ హస్తిపురంబునకు వచ్చుట 
ధర్మరా జశ్వమేధయాగంబు సుప్రయోగంబుగా. జేయుట 
ధర్మరాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగా దన రాజ్యంబంతయు నిచ్చుట 
ధర్మజుండు యజ్ఞంబునకు వచ్చిన రాజులనెల్ల సత్కరించి పంపుట 
సక్తుప్రస్థ చరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట 
యముండు సక్తుప్రస్థునికడ కతిథియై వచ్చుట 


సం.14-50-49 
సం.14-51-15 
సం.14-52-7 
సం.14-54-4 
సం.14-55-1 
సం.14-57-3 
సం.14-37-53 
సం.14-61-8 
సం.14-64-1 
సం.14-65-1 
సం.14-65-25 
సం.14-68-18 
సం.14-70-8 
సం.14-71-22 


సం.14-72-1 
సం.14-73-1 
సం.14-76-1 
సం.14-78-14 
సం.14-78-35 
సం.14-81-1 
సం.14-82-5 
సం.14-83-1 
సం.14-85-9 
సం.14-88-13 
సం.14-89-16 
సం.14-90-17 
సం.14-91-1 
సం.14-91-30 
సం.14-92-5 
సం.14-93-11 


292 
295 
307 
315 

318 

325 
328 
334 
342 
352 
356 
362 
368 
374 
378 
381 


విషయము సంస్కృతమూలము 


యముడు సక్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకు( బో నియోగించుట సం.14-93-60 
సక్తుప్రస్థుడు సకుటుంబముగా (బ్రహ్మలోకంబునకు( బోవుట సం.14-93-83 
అగస్త్యమహాముని ద్యాదశవార్షిక యజ్ఞప్రభావము సం.14-95-4 
జమదగ్నిమహాముని పితృదేవతల శాపంబున నకులంబై పుట్టిన 

కథ  సం.14-96-1 


ఆశ్రమవాసపర్వము 
ప్రథమాశ్వాసము 


యుధిష్టిరాదులును గాంధారీ ధృతరాష్టులును నొండొరులయెడల 
నడచికొనిన (ప్రవర్తనము సం.15-1-1 


ధృతరాష్ట్రుడు ధర్మజునితోం దన మనోరథంబు. దెలుపుట సం.15-5-1 
వ్యాసుండు ధృతరా్షు వనవాసంబున కనుజ్ఞ యిచ్చుట సం.15-8-1 
ధృతరాష్ట్రుడు ధర్మజునకు రాజనీతి విశషంబులు చెప్పుట సం.15-9-7 


ధృతరాషు(డు ధర్మరాజునకు శత్రురాజుల జయించు తెణంగు 

చెప్పుట సం.15-12-6 
ధృతరాష్టుండు వనవాసంబునకుం బురజనులచే ననుజ్ఞ గొనుట సం.15-13-8 454 
ధృతరాష్ట్రునితో శంబు వను విప్రుడు పౌరజనసమ్మతి చెప్పుట  సం.15-15-10 
భీము డర్జునునితో ధృతరాష్ట్ర నుద్యోగంబునకు. బ్రతికూలించి 

చెప్పుట సం.15-17-15 
ధృతరాష్ట్రుడు గాంధారీసహితుండై వనంబునకు( బోవుట సం.15-20-1 
ధర్మరాజు కుంతిని వనంబునకు( బోవలదని ప్రార్థించుట సం.15-22-19 
ధృతరాష్ట్రుడు శతయూపరాజర్షి యాశ్రమంబున వసియించుట _ సం.15-25-9 


ద్వితీయాశ్వాసము 


ధృతరాషునిపాలికి నారదుండు మునులతో వచ్చి యత్తపోవన 

మహిమను చెప్పుట సం.15-26-1 
నారదుండు శతయూపునితో ధృతరాష్ట్రాదులు సుగతిం బొందెడు 

తెజంగు చెప్పుట సం.15-27-8 
పాండవులు బంధుసహితంబుగా ధృతరాష్టు జూడంబోవుట సం.15-29-18 
పాండవులు కురుక్షేత్రంబున నున్న ధృతరాష్ట్ర గాంధారీకుంతుల 

దర్శించుట సం.15-31-6 

విదురుడు యోగమార్గంబున ధర్మరాజునందు. గలియుట సం.15-33-22 


400 


409 
421 
434 
441 


448 


460 


468 
477 
486 
498 


504 


508 
515 


519 
531 


61 


విషయము సంస్కృతమూలము 


వేదవ్యాసు(డు పాండవసహితుండైన ధృతరాష్ట్ర నాశ్రమంబునకు 
వచ్చుట 


కుంతి వేదవ్యాసునితోం గర్జ్హుండు తనకు జన్మించిన తెణంగెబీంగించుట 


వ్యాసుండు ధృతరా హ్టాదులకు భారతరణమృతుల రావించి చూపుట 
ధృతరాష్ట్రుడు భాగీరథీ తీరంబుననుండి నిజ్యాశమంబు ప్రవేశించుట 
నారదుడు పాండవులకు ధృతరా హ్టాదుల నిర్యాణంబు చెప్పుట 
ధర్మరాజు ధృతరాష్టప్రభృతులు మృతు లగుటకు శోకించుట 
యుధిస్టిరుండు ధృతరాష్ట్రాదులకు( దిలోదకప్రదానంబు చేయుట 


మౌసలపర్వము 
ధర్మరాజు రాజ్యంబున నుత్సాతంబులు దోయట 
మునిశాపంబున సాంబుని కడుపున ముసలంబు పుట్టుట 
ద్వారకాపురంబున మహోత్సాతము లనేకములు పుట్టుట 
యాదవు లందజుం గృష్ణసహితులై సముద్రతీరమునకు( బోవుట 
సాత్యకి కృతవర్మలకు రోషజనకంబుగా( గలిగిన సంవాదము 
మద్యపానమత్తుడైన సాత్యకి కృతవర్మ తల నణకుట 


యాదవులెల్ల మడిసినపిదప6 గృష్షుం డర్జ్హునుం దోడ్తేర దారుకుం బంపుట 


బలరాముండు శరీరంబు విడిచి యనంతునియందు( గలియుట 
శ్రీకృష్ణుడు శరీరంబు విడిచి పరమపదంబునకు. బోవుట 
దారుకుండు పాండవులకు సకలయాదవక్షయంబు చెప్పుట 
అర్జునుండు సకలస్వజనక్షయ దుఃఖితుండగు వసుదేవునిం గాంచుట 
వసుదేవు( డర్జునునకు యాదవనాశంబు తెజుం గెణింగించుట 
వసుదేవుడు శరీరంబు విడిచి పరమగతికి. బోవుట 
అర్జునుండు రామకృష్ణుల వెదకుచు వనంబునకు( బోవుట 
అర్జునుడు రామకృష్ణుల కళేబరంబులు చూచి విలపించుట 
అర్జును(డు రామకృష్ణులకు నన్నిసంస్కారంబు సేయుట 
ద్యారకానగరంబు సముద్రమున మునింగిపోవుట 
బోయ లర్జ్హును నోర్చి యాదవాంగనల సొమ్ముల నపహరించుట 
అర్జునుండు రామకృష్ణుల నిర్యాణంబును యాదవస్తీల కెజి(గించుట 
రుక్మిణిదేవి మొదలగు కృష్ణుభార్య లగ్ని'ప్రవేశము చేయుట 
అర్జునుండు వేదవ్యాసునొద్దకు( బోయి యాదవక్షయంబు చెప్పుట 

జ (oul యె 
వేదవ్వ్యాసు. డర్జునునకు హితోపదేశము చేయుట 


సం.15-34-21 
సం.15-38-1 
సం.15-40-4 
సం.15-44-2 
సం.15-45-1 
సం.15-16-1 
సం.15-47-10 


సం.16-1-1 
సం.16-2-15 
సం.16-3-2 
సం.16-4-6 
సం.16-4-16 
సం.16-4-27 


సం.16-5-11 
సం.16-5-22 
సం.16-6-1 
సం.16-7-1 
సం.16-7-13 
సం.16-8-15 
సం.16-8-31 


సం.16-8-40 
సం.16-8-50 


సం.16-8-71 
సం.16-9-1 
సం.16-9-25 


62 


మహాప్రస్థానిక పర్వము 


అగ్నిదేవు( డర్జునుచేతి గాండీవంబు సముద్రంబున వైపించుట సం.17-1-33 
(ద్రౌపది మొదలగువారు గత ప్రాణలై పడుట సం.17-2-3 
ఇంద్రుండు రథంబుంగొని ధర్మరాజు నెదురుకొనుట సa.17-3-1 
ధర్మరాజు సురరాజులకు6 గుర్కురవిషయముగా జరిగిన వివాదము సం.17-3-7 


సారమేయరూపంబున వచ్చిన ధర్ముండు ధర్మరాజునకు. ప్రత్యక్షం బగుట _ సం.17-3-16 
స్వర్గారోహణ సర్వము 


ధర్మజుండు దుర్యోధనుం జూచి యసూయాపరుండైన, నారదు6 డతనిం దేర్చుట సం.18-1-4 


ధర్మజుండు దేవమునులను గర్భాదిస్వజనులం జూప వేండుకొనుట సం.18-3-6 
ధర్మరాజు నరకమున నున్న యన్నదమ్ముల నెజింగి పరితపించుట సం.18-2-36 
ఇంద్రుడు నరకంబుకడనున్న ధర్మజునొద్దకు వచ్చి యతని సంభావించుటసం.18-2-52 
యముండు ధర్మరాజు నుచితవచనంబుల సంభాషించుట సం.18-3-28 
ధర్మజు డాకాశగంగావగాహంబు. జేసి దేవభావంబు నొందుట సం.18-3-40 


ఇంద్రుడు ధర్మజునకు దేవత్వంబు నొందిన స్వజనంబుల( జూపి చెప్పుట  సం.18-4-9 
ఫల(శుతి 


rls 


702 
704 
712 
714 
719 


723 
727 
732 
735 
743 
746 
750 
776 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 925 


ప్రతిపదార్థం: ధృతి; హీనుల, చిత్తముల్‌+అట్ల= ధైర్యంలేని వాళ్ళ మనస్సులవలె; అత్యంత, దృఢవ్రతుల, మనంబులు= 
మిక్కిలి దృఢమైన నిష్ట కలవారి మనస్సులు; అతివల, అందున్‌= (స్త్రీలలో; ఏల; తగులున్‌= తగుల్కొంటాయి; వారల, 
మతులన్‌= మిక్కిలి దృఢవ్రతులైనవారి మనస్సులలో; తృణ, స్రెణములు= గడ్డి, స్రీలసమూహం; సమంబులు+అ= సమానములే; 


కావె= కదా! 


తాత్సర్యం: మనోనిగ్రహం కలవారిమనస్సులు, నిగ్రహం లేనివారి మనస్సులవలె (స్త్రీల విషయంలో ఎందుకు 
తగులుకొంటాయి? నిగ్రహపరుల దృష్టిలో (స్ర్తీలు, గడ్డిపరకలు సమానములే కదా! 


వ. ఏము రాగకారణవికారంబులు గావించిన నవి దనకుం గోపకారణంబు లయిన నతికుపితుం డయి బ్రాహ్మణుండు 
మమ్మేవురను మహాగ్రాహంబులుగా శపెయించిన నమ్మునివరునకు ముకుళితహస్తల మై యి ట్లంటిమి. 158 


ప్రతిపదార్థం: ఏము= మేము; రాగ, కారణ, వికారంబు= అనురాగాన్ని కలిగించే పనులు; కావించినన్‌, అవి; తనకున్‌; కోప, 
కారణంబులు+అయినన్‌= కోపాన్ని కలిగించినవి కాగా; అతి, కుపితుండు+అయి= మిక్కిలికోపం కలవాడై; బ్రాహ్మణుండు; 
మమ్ము+ఏవురను= మా అయిదుగురిని; మహా, (గ్రాహంబులు, కాన్‌= పెద్ద మొసళ్ళు అయ్యేటట్టు; శపియించినన్‌; 
ఆ+మునివరునకున్‌= ఆ మునిశ్రేష్టునికి; ముకుళిత, హస్తలము+ఐ = చేతులు జోడించినవాళ్ళమై - అంటే నమస్కరించి; 
ఇట్టు+అంటిమి. 


తాత్సర్యం: మేము అనురాగాన్ని రేకెత్తించే చిలిపిచేష్టలు చేయగా - అవి, అతనికి కోపం తెప్పించాయి. ఆ 
(బ్రాహ్మణుడు బాగా కోపించి మా అయిదుగురిని పెద్దమొసళ్ళు కండని శపించాడు. అప్పుడు మేము చేతులు 
జోడించి ఈ విధంగా అన్నాం. 


చ. అలుగుదురయ్య విపులు ? మహాపురుషుల్‌ పరుషాపరాధముల్‌ 

దలి(గెడువారు ధర్మువులు దప్పక సల్పెడువారు సత్యముల్‌ 

పలికెడువారు; వారల కపాయము డెందములం దలంచు మూ 

ర్భులకు విధాత్భచెయ్వున నగున్‌ దురితంబులు దుర్యశంబులున్‌. 159 
ప్రతిపదార్థం: మహాపురుషులు= ఎంతోగొప్పవాళ్ళు; పరుష+అపరాధముల్‌= కఠినమైన మాటలను, తప్పులను; తలిం 
గెడువారు= తొలగించేవాళ్ళు అంటే కఠినంగా మాట్లాడనివాళ్ళు, తప్పులను చేయనివాళ్ళు; ధర్మువులు= ధర్మాలను; తప్పక; 
సలిపెడువారు= ఆచరించేవాళ్ళు; సత్యముల్‌; పలికెడువారు; అయిన; విప్రులు= బ్రాహ్మణులు; అలుగుదురు+అయ్య= 
కోపపడతారా?; వారలకున్‌= అట్లాంటి బ్రాహ్మణులకు; అపాయము= హాని; డెందములన్‌= మనస్సులలో; తలంచు= ఆలోచనచేసే; 


మూర్భులకున్‌= బుద్ది లేనివాళ్ళకు; విధాతృ, చెయ్య్వునన్‌= బ్రహ్మదేవునిచేష్టువలన దురితంబులు= పాపాలు; దుర్‌+యశంబులున్‌= 
అపకీర్తులు-అంటే చెడ్డపేరు; అగున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఎంతో గొప్పవాళ్ళు, కఠినంగా మాట్టాడనివాళ్ళు, తప్పులు చేయనివాళ్ళు, ధర్మంగా నడచుకొనేవాళ్ళు; 
భం 

సత్యాలు పలికేవాళ్ళు అయిన బ్రాహ్మణులు కోపించటం తగునా? అట్లాంటి బ్రాహ్మణులకు హాని తలపెట్టె 

మూర్చులు (బ్రహ్మదేవునివలన పాపాలు, అపకీర్తులు పొందుతారు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్తానిక, స్వర్గారోహణపర్వములు 


— న ౧ 


(ఈ 
oO 
(ల్లో 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీనామక పార్వత్యభి | ధానక మాధుర్య ధుర్యతత్త్వ్వాశ్లేషో 
పానీతనిరంతర సాం । ద్రానంద ప్లావితాత్మ! హరిహరనాథా ! 1 


ప్రతిపదార్థం : హరిహరనాథా!= హరిహరనాథ స్వామీ! శ్రీనామక= శ్రీ (లక్ష్మి) అనే పేరు కలిగినదీ; పార్వతీ+అభిధానక= పార్వతి అనే 
పేరు కలిగినదీ; మాధుర్యధుర్య= తీయదనం కలిగి ఉన్న; తత్త = శక్తితత్త (ంయొక్క; ఆశ్లేష= కలయికచేత; ఉపానీత= పొందించబడిన; 
నిరంతర= ఇతరభావాలతో వ్యవధానం లేని, అఖండాకారంతో ఉన్న; సాంద్ర+ఆనంద= దట్టమైన ఆనందంలో; ష్లావిత= తేలించబడిన; 
ఆత్మ!= హృదయం కలవాడా! 


తాత్పర్యం : లక్ష్మి పార్వతి అనే పేర్చుగల మధుర శక్తులతో అంతరాయం లేకుండా కూడి ఉండటంచేత ఎల్లప్పుడు 
మహానందంలో తేలియాడుతూ ఉండే అంతరంగంతో అలరారే మహానుభావా! ఓ హరిహరనాథా! (అవధరించుము). 


(శోకమగ్నుండగు ధర్మజుని. గృష్ట్ణాదులు ప్రబోధించుట (సం. 14-1-1)) 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె న ట్లమరనదీనందనున కుదకకర్మం బాచరించి 

ధర్మనందనుండు ధృతరా ష్టపురస్సరంబుగ భాగీరథి యుత్తరించి తత్తీరదేశంబున. 2 
ప్రతిపదార్థం : దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; అట్టు= ఆ 
విధంగా; అమరనదీనందనునకున్‌= గంగానదీ కుమారుడికి (భీష్ముడికి); ఉదక కర్మంబు= జలతర్పణం; ఆచరించి= చేసి; 
ధర్మనందనుండు= ధర్మరాజు; ధృతరాష్ట్ర పురస్పరంబుగన్‌= ధృతరా(ష్ష్రుడిని ముందుంచుకొని; భాగీరథి= గంగను; ఉత్తరించి= 
దాటి; తద్‌+తీరదేశంబునన్‌= ఆ నదీతీరంలో; 
తాత్పర్యం : స్వామీ! జనమేజయుడికి వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. ఈ విధంగా భీష్ముడికి జలతర్పణాదులు చేసి 
ధర్మరాజు ధృతరాష్ట్రుడిని ముందుంచుకొని గంగను దాటి ప్రయాణంచేసి, ఆ నదీతీరంలో.(తరువాతి పద్యంతోఅన్వయం) 


వ. ఉమ్మలికంబునం బొగులు నుల్లముతో. బొరి లోచనంబులం 

గ్రమ్మంగ నశ్రువారి ధృతిగౌరవ మేద మహోగ్ర బాణపా 

తమ్మున మొగ్గు నేనుంగు విధమ్మున నేలకు వ్రాలం బెట్టె వే 

గమ్మవృకోదరుండు మురఘస్మరుపంపున నమ్మహీశ్వరున్‌. 3 
ప్రతిపదార్థం : (ఆ ధర్మరాజు); ఉమ్మలికంబునన్‌= శోకంతో; పొగులు= దుఃఖించేటటువంటి; ఉల్లముతోన్‌= హృదయంతో; పారిన్‌= 


మిక్కిలిగా; లోచనంబులన్‌= కళ్ళతో; అ(శ్రువారి= కంటినీరు; (క్రమ్మ(గన్‌= నిండగా; ధృతి గౌరవము= గొప్పధైర్యం; ఏదన్‌= పోగా; 
మహా+ఉ([గ్రబాణ= మిక్కిలి భయంకరమైన బాణాలయొక్క; పాతమ్మునన్‌= పడుటచేత; మొగ్గు= నేల రాలేటటువంటి; ఏనుగు విధమ్మునన్‌= 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏనుగువలె; నేలకున్‌ వ్రాలన్‌= నేలమీదికి ఒరగగా; వేగమ్ము+అ= అతివేగంగా; వృకోదరుండు= భీముడు; మురఘస్మరు= శ్రీకృష్ణుడి; 
పంపునన్‌= ఆజ్ఞతో; ఆ+మహీ+-ఈశ్వరున్‌= ఆ ధర్మరాజును; పట్టెన్‌= పట్టుకొన్నాడు; 
తాత్పర్యం : ఆ ధర్మరాజు మిక్కిలి శోకంతో దుఃఖపడుతూ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా ధైర్యం రవ్వంతకూడా 


లేక, క్రూరమైన బాణాల తాకిడికి నేలకూలే ఏనుగువలె నేలమీదికి ఒరుగుతుండగా, అది చూచి శ్రీకృష్ణుడు చెప్పగా 
భీముడు ఆయనను (కిందపడకుండా పట్టుకొన్నాడు. 


నిశేషం : అలం: ఉపమ. 


ఆ. పట్టియతం(డు దనదు పై చీర యాస్తర । ణంబు సేసి భూస్తలంబునందు. 
బెట్టి మానసములు పెద్దయు నలందురి | యర్జునాది సోదరాలి వొదివె. 4 


ప్రతిపదార్థం : పట్టి= పట్టుకొని; అతండు= భీముడు; తనదు= తన; పై చీర= పైనున్న అంగవ(స్తాన్ని; ఆస్తరణంబు+చేసి= (క్రింద 
పరచి; భూస్థలంబునందున్‌= నేలపై; పెట్టెన్‌= ధర్మరాజును నెమ్మదిగా కూర్చోపెట్టాడు; మానసములు= మనస్సులు; పెద్దయున్‌= 
మిక్కిలిగా; అలందురి= బాధపడి; అర్జున+ఆది సోదర+అలి= అర్జునుడు మొదలైన సోదరవర్గం (ధర్మరాజును); పొదివెన్‌= పొదివి 
పట్టుకొన్నది. 


తాత్పర్యం : అట్లా పట్టుకొని భీముడు తన భుజంపైన నున్న అంగవ'స్తాన్ని నేలమీద పరచి, ధర్మరాజును నెమ్మదిగా 
దానిపైన కూర్చోపెట్టాడు. అర్జుననకులసహదేవులు మిక్కిలిగా బాధపడుతూ తమ అన్నగారిని పొదివి పట్టుకొన్నారు. 


వ. కృష్ణుండుచితవచనంబుల నా భూపాలుం బ్రబోధించె; నప్పుడు ధృతరా ముండు గదిసి కూర్చుండియక్కురుపతితోడ. 
5 


పతిపదార్థం : కృష్ణుండు= శ్రీకృష్ణుండు; ఉచిత వచనంబులన్‌= తగిన ఓదార్పు మాటలతో; ఆ భూపాలున్‌= ఆ ధర్మరాజును; 
ప్రబోధించెన్‌= మేలుకొలిపాడు; అప్పుడు= ఆ సమయంలో; ధృతరాష్టుండు= ధృతరాష్ట్ర మహారాజు; కదసి+కూర్చుండి= దగ్గరగా 
కూర్చొని; ఆ+కురుపతితోడన్‌= ఆ ధర్మరాజుతో (ఇట్టా అన్నాడు.) 


తాత్సర్యం : శ్రీకృష్ణుడు తగిన ఓదార్పుమాటలతో ఆ ధర్మరాజును మేలుకొలిపాడు. ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు 
ఆ ధర్మరాజుకు దగ్గరగా కూర్చొని ఇట్టా అన్నాడు. 


సీ. _ 'క్షత్రధర్మంబునం గైకొంటి మేదిని; యుమ్మలికింపక లెమ్ము వత్స! 
యనుజవర్గము నీవు ననుభవింపుము శోక । కాలంబు గా దిది యేల వగవ?” 
నని పల్కి'విదుర' హితాలాపములు దన । విన కుండుటయు సుయోధనుని కీడు 
నద్దుష్టబుద్ధి. దా ననుసరింప(గ ధర్మ। మెడలిన కతమున నింత పుట్టి 


ఆ. ననియు. దెలియనాడి తనకు గాంధారికి | వగలు మిగుల బొగులవలయుటయును 
నుగ్గడించి “మమ్ము నొంటి వగ్గుల( గనుం । గొనుము నంత దీర్సు' మనయె నధిప! 6 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 3 


ప్రతిపదార్థం : అధిప!= జనమేజయరాజా! (ధృతరాష్ట్రుడు ఇట్టా అంటున్నాడు); వత్స!= కుమారా!; క్షత్రధర్మంబునన్‌= క్షత్రియ 
ధర్మంతో; మేదిని+కైకొంటి(వి)= భూమిని గ్రహించావు; ఉమ్మలింపక లెమ్ము= శోకించకుండా లెమ్ము!; అనుజవర్గమున్‌= నీ తమ్ములూ; 
నీవున్‌= నీవు; అనుభవింపుము= ఈ రాజ్యసౌఖ్యాన్ని అనుభవించండి; ఇది= ఇది; శోకకాలంబు+కాదు= దుఃఖించవలసిన సమయం 
కాదు; వగవన్‌+ఏల?= దుఃఖించటం ఎందుకు?; అని పల్కి= అని చెప్పి; విదుర= విదురుడి; హిత+ఆలాపములు= మంచి (ప్రబోధాలు; 
తన వినకుండుటయున్‌= తాను వినకపోవటం; సుయోధనుని కీడున్‌= సుయోధనుడి దుర్మార్గం; ఆ+దుష్టబుద్దిన్‌= ఆ చెడుబుద్దిగల 
సుయోధనుడిని; తాన్‌+అనుసరింప(గన్‌= తానుకూడా అనుసరిస్తూ రాగా; ధర్మము+ఎడలిన+కతనమునన్‌= ధర్మం నశించిన 
కారణంగా; ఇంత+పుట్టెన్‌+ అనియున్‌= ఇంత జరిగిందనీ; తెలియన్‌+ఆడి= వివరించి; తనకున్‌= తనకూ; గాంధారికిన్‌= గాంధారికీ; 
వగలు మిగులన్‌= చింతలు అతిశయించగా; పొగులన్‌+వలయుటయును= శోకించవలసి రావటం; ఉగ్గడించి= చెప్పి; మమ్మున్‌= 
మమ్మల్ని; ఒంటి వగ్గులన్‌= ఒంటరి ముసలివాళ్ళను బక్కవాళ్ళను; కనుంగొనుము= చూడుము; వంత+తీర్పుము= మా దుఃఖాన్ని 
ఉపశమింపజేయుము; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం : జనమేజయుడికి వైశంపాయనుడు ఇట్టా చెప్పుతున్నాడు. 'రాజా! అట్టా ధర్మరాజు సేదదీరిన తరువాత 
ధృతరాష్ట్రుడు అతడి దగ్గర కూర్చుని ఇట్టా అన్నాడు. 'నాయనా! క్షత్రియధర్మంతో యుద్దంచేసి భూమిని సంపాదించావు. 
ఇపుడు శోకించటం ఎందుకు? పైకి లెమ్ము. నీ తమ్ములూ నీవూ ఈ రాజ్యాన్ని అనుభవించండి. ఇది దుఃఖించవలసిన 
సమయంకాదు. ఎందుకు చింతిస్తావు?' అని చెప్పి, తాను విదురుడి నీతిమాటలను వినకపోవటం, సుయోధనుడి దుర్మార్గం, 
చెడుబుద్దిగల సుయోధనుడిని తాను కూడా అనుసరిస్తూ రావటంవలన ధర్మం నశించి ఇంత కీడు పుట్టటం - అంతా 
వివరించి, చివరికి తానూ గాంధారీ ఇట్లా శోచించవలసిన పరిస్థితి రావటాన్ని చెప్పి కుమారా! ఒంటిరివాళ్ళం. ఏ దిక్కూలేని 
బక్కవాళ్ళం. మమ్ములను నీవే చూచుకొనాలి. మా దుఃఖాన్ని నీవే పోగొట్టాలి” అన్నాడు. 


వ. _ అనిన వినియూరకున్నం గని శౌరి యక్కౌరవపతితో 'బంధువులు శోకంబు నొందిన మృతకోటికిం బరితాపంబు 
వాటిల్లు నట్లుంగాక భవదీయజ్ఞాతులు సమరంబున ననివర్తులై యూర్వలోక వర్తులైరి; వారికి శోకింపం బని యేమి? 
శోకించిన వారలు మగిడివత్తురే?” యని పలికి వెండియు. 7 


ప్రతిపదార్థం : అనినన్‌= అని చెప్పగా; విని; ఊరకున్నన్‌= ఊరకుండగా; కని= చూచి; శౌరి= కృష్ణుడు; అ+కౌరవపతితోన్‌= ఆ 
ధర్మరాజుతో; బంధువులు= బంధువులైనవారు; శోకంబున్‌+ఒందినన్‌= ఏడిస్తే; మృతకోటికిన్‌= చనిపోయినవారి సమూహానికి; 
పరితాపంబు=మిక్కిలి ఆరాటం; పాటిల్లున్‌= కలుగుతుంది; అట్టున్‌+కాక= అంతే కాకుండా; భవదీయ= నీ; జ్ఞాతులు= దాయాదులు; 
సమరంబునన్‌= యుద్దంలో; అనివర్తులు+ఐ= వెనుదిరిగి రాకుండా; ఊర్ష్యలోకవర్తులు+ఐరి= స్వర్గం చేరినవాళ్ళు అయ్యారు; వారికిన్‌= 
వారిని గురించి; శోకింపన్‌= ఏడవటానికి; పని+ఏమి?= అవసరమేమున్నది?; శోకించినన్‌= ఏడిస్తే; వారలు= వాళ్ళు; మగిడి పత్తురే?= 
మరలి వస్తారా?; అని పలికి; వెండియున్‌= మళ్ళీ (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం : ధృతరాష్ట్రుడి మాటలు విని ధర్మరాజు మౌనంగా ఉండిపోగా కృష్ణుడు ధర రాజుతో ఇట్టా అన్నాడు. “బంధువులు 
ఏడుస్తూ ఉంటే చనిపోయినవారి ఆత్మలు పరితపిస్తాయి. అంతే కాకుండా నీ దాయాదులు వీరోచితంగా వెనుదిరుగక 
పోరాడి, స్వర్గలోకాన్ని పొందారు. వారిని గురించి శోకించవలసిన అవసరం ఏముంది? ఏడిస్తే పోయినవారు తిరిగి వస్తారా?” 
అని చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. 
క. 'వినవలయు వాని నెల్లను । జననాయక! వింటి నీవు శాంతనవునిచే 

వనట యుడుగు; మి(క దుర్మతి । యునుబోలెను వగచుచుండు టుచితమె నీకున్‌? 8 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : జననాయక!= రాజా!; వినవలయు వానిన్‌+ఎల్లను= వినవలసిన ఆ సుభాషితాలను; ఈవు= నీవు; శాంతనవునిచేన్‌= 
భీష్ముడివలన; వింటివి= విన్నావు; ఇంకన్‌= ఇంక; వనట+ఉడుగుము= శోకాన్ని విడిచిసెట్టుము; దుర్మతియును+పోలెను= 
దుష్ట్రచిత్రమున్నవాడికివలె; వగచుచుండుట= దుఃఖిస్తూ ఉండటం; నీకున్‌= నీకు; ఉచితమె?= తగిన పనా? 


తాత్సర్యం : 'రాజా! పెద్దలు చెప్పే మాటలను వినాలి (అంటే ధృతరాష్ట్రుడి మాటలను వినాలని అర్థం), నీవు మునుపు భీష్ముడి 
వలన నుండి ఎన్నో ధర్మాలను విన్నావు. ఇంకా చింతిస్తూ కూర్చోవటం బాగాలేదు. నీ చింతను వదలిపెట్టుము. దుష్టదిత్తులు 
మాత్రమే అట్టా జరిగిపోయిన దానిని గురించి చీకాకు పడుతూ కూర్చుంటారు. అందుచేత నీకు ఇది తగిన పనికాదు. 


వ. వ్యాసనారదాదులును నిన్ను బోధించిరి. వారి వాక్యంబు లూహింపుము. 9 


ప్రతిపదార్థం : వ్యాస నారదాదులును= వ్యాసుడు, నారదుడు మొదలైనవారు; నిన్నున్‌= నీకు; బోధించిరి= ఎన్నో నీతులు చెప్పారు; 
వారి వాక్యంబులు= వారి సుభాషితాలను; ఊహింపుము= భావనచేయుము. 


తాత్సర్యం : వ్యాసుడు, నారదుడు మొదలైనవారు నీకు ఎన్నో రీతులుగా నీతిబోధ చేశారు కదా! వారి సుభాషితాలను 
ఒకసారి భావన చేయుము. 


చ. అతులిత దక్షిణాన్విత మహాధ్వరకర్తవు గమ్ము దేవతా 
పితృనివహంబులం గరము ప్రీతియు భక్తియు నుల్లసిల్ల న 
ర్షితములు సేయు, ముర్వి. బ్రజం జేకొని రక్ష ఘటింపు, బంధు సు 
స్థితు లొనరింపు, మెప్పు నతిథివ్రతపూజ లొనర్పు భూవరా!' 10 


పతిపదార్థం : భూవరా!= రాజా!; అతులిత= సాటిలేని; దక్షిణా+అన్విత= దక్షిణలతో కూడిన; మహా+అధ్వర కర్తవు+కమ్ము= గొప్ప 
యాగాన్ని చేసినవాడవు కమ్ము (గొప్ప యాగం చేయుము అని అర్థం); దేవతా పితృ నివహంబులన్‌= దేవతల, పితృదేవతల సమూమాన్ని; 
కరము= మిక్కిలిగా; ప్రీతియున్‌= (ప్రేమా; భక్తియున్‌= భక్తీ; ఉల్లసిల్లన్‌= ప్రకాశించగా; అర్భితములు+చేయుము= అర్భించుము; 
ఉర్విన్‌= భూమిలో ఉన్న; (ప్రజన్‌= జనులను; చేకొని= స్వీకరించి; రక్ష+్హటింవు(ము)= రక్షణను ఏర్పాటు చేయుము; 
బంధు+సుస్థితులు+ఒనరింపుము= బాంధవుల నుంచి స్థితులు ఏర్పాటు చేయుము; ఎవ్లున్‌= ఎల్లప్పుడూ; అతిథి వ్రత పూజలు= 
అతిథి వర్గానికి పూజలను; ఒనర్పు(ము)= చేయుము. 


తాత్సర్యం : రాజా! సాటిలేని దక్షిణలతో కూడిన మహాయాగాలు చేయుము. దేవతలను పితృ దేవతలను మిక్కిలి భక్తి 
శ్రద్దలతో అర్చించుము. నీ రాజ్యంలోని ప్రజలను సదా రక్షించుము. బాంధవులకువలె వారికి సుస్థితి కలిగించుము. 
ఎప్పుడూ అతిథులను, అభ్యాగతులను భగవత్స్వరూపులుగా పూజించుము. 


విశేషం : 'దక్షిణ” లేని ఏ యాగం పూర్తికాదని సంప్రదాయం, 'ిక్తహస్తేన నోపేయాత్‌ రాజానం దైవతం గురుమ్‌” అని పెద్దలంటారు. 
“రాజు దగరకు, దైవతం దగ్గరకు, గురువు దగ్గరకు దక్షిణ లేకుండా వట్లి చేతులతో వెళ్ళరా” దని పై వాక్యానికి అర్థం. ఆరుమార్గాలద్వారా 

రి యా Vas tas oa [స్‌ a థె las 
గృహస్థులు పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చునని సంప్రదాయం చెప్పుతున్నది. 1. (బ్రహ్మయజ్ఞం: 2. వేదాధ్యయనం: 3. పితృయజ్ఞం: 
4. దైవయజ్ఞం: 5. భూతయజ్ఞం: 6. అతిథియజ్ఞం. శ్రీకృష్ణుడు చెప్పిన అశ్వమేధయాగంలో (బ్రహ్మవేద, దైవయాగాలు కలిసి ఉన్నాయి. ఇక 
మిగిలినవి పితృ, భూత, అతిథి యజ్ఞాలు. అందుకే ఈ పద్యంలో వాటిని గురించి చెప్పారు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 5 


వ. అనినవిని ధర్మనందనుండు సాత్యవతేయు మొగంబు గనుంగొని దేవా! భవదీయ దయాప్రేమంబులు నాపై' నెప్పుడు 
నత్యంత గాఢంబులై యుండు; నన్ను బెక్కుభంగుల రక్షించితి; రిట మీంద వనంబున కరుగ ననుజ్ఞ యిచ్చుట 
నాకుం బ్రియం; బరుగనియట్లయినం బితామహకర్ణులం జంపించిన క్రూరకర్మునకు శాంతి యెట్లుగలుగు? 
నమ్మహాకల్మషం బేమిటం బాయు? నయ్యనుష్టానంబు విధియింపుం'డని పలుకుటయు నా ధర్మధుర్యునకు( 
బారాశర్యుం డిట్లనియె. 11 


ప్రతిపదార్థం : అనినన్‌= ధర్మరాజుతో శ్రీకృష్ణుడు అట్టా చెప్పగా; విని; ధర్మనందనుండు= ధర్మరాజు; సాత్యవతేయు= 
వ్యాసమహర్షియొక్క; మొగంబు+కనుంగొని= ముఖం చూచి; దేవా!= స్వామీ; భవదీయ= మీయొక్క; దయా(పేమంబులు= దయా, 
(ప్రేమా; నాపైన్‌= నా మీద; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; అత్యంత= మిక్కిలి; గాఢంబులు+ఐ+ఉండున్‌= అధికంగా ఉంటూ వచ్చాయి; 
నన్నున్‌= నన్ను (నా తమ్ములను) (మీరు); పెక్కుభంగులన్‌= చాలా రీతులలో; రక్షించితిరి= కాపాడారు; ఇటమీందన్‌= ఇకపైన; 
వనంబునకున్‌+అరుగన్‌= అడవికి వెళ్ళటానికి; అనుజ్ఞ+ఇచ్చుట= అనుమతి ఇవ్వటం; నాకున్‌+ప్రియంబు= నాకు ప్రీతికరమైనది; 
అరుగని+అట్టు+అయినన్‌= వెళ్ళకపోతే; పితామహ= భీష్మ; కర్షులన్‌= కర్టులను; చంపించిన; (క్రూరకర్మునకున్‌= పాపకర్ముడికి; 
శాంతి; ఎట్టు+కలుగున్‌?= ఎట్లా కలుగుతుంది?; ఆ+మహాకల్మషంబు= ఆ గొప్ప పాపం; ఏమిటన్‌+పాయున్‌?= దేనితో తొలగిపోతుంది?; 
ఆ+అనుష్టానంబు= ఆ వ్రతాన్ని (దీక్షను); విధియింపుండు= విధించండి; అని; పలుకుటయున్‌= చెప్పగా; ఆ ధర్మధర్యునకున్‌= ఆ 
ధర్మనిర్వహణ సమర్ధుడైన ధర్మరాజుతో; పారాశర్యుండు= పరాశరుడి కుమారుడైన వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం : శ్రీకృష్ణుడు అట్టా చెప్పగా విని ధర్మరాజు వ్యాసుడిని చూచి, 'స్వామీ! మీ దయాపేమలు మామీద ఎప్పుడూ 
మిక్కిలి గొప్పగా ఉంటూ వచ్చాయి. మమ్ములను మీరు ఎన్నో విధాలుగా రక్షించారు. ఇకమీద నాకు అడవికి వెళ్ళటానికి 
అనుమతి ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లా వెళ్ళకుండాపోతే తాతగారైన భీష్ముడిని, అన్నగారైన కర్టుడిని 
చంపిన ఈ మహాపాపానికి నిష్కృతి ఎట్లా కలుగుతుంది? ఏమి చేస్తే ఆ మహాపాపం పోతుందో ఆ వ్రతవిధిని నాకు 
అనుగ్రహించండి” అని అడుగగా వ్యాసమహర్షి ఇట్టా అన్నాడు. 


విశేషం : 'ధురంి అంటే భారం. ధర్మభారాన్ని మోసేవాడు కాబట్టి ధర్మధురంధరుడు - ధుర్య - ధురీణ శబ్దాలకు కూడా అర్థం ఇదే. 
యముడు ధర్మదేవత. యముడి అవతారమైన ధర్మరాజు కూడా ధర్మనిర్వహణ సమర్ధుడే. అందుకే భీమార్జునాదులందరూ అతడికి 
ధర్మనిర్వహణవిధిలో సహకరించినవారు మాత్రమే అని అర్థం. 


సీ. _ 'నిష్టించి యిబ్ధంగి నీ కేము చెప్పిన । వాక్యంబు లెల్లను వరదం గలిసి 
పోయెనే? నీ దగు బుద్ధి యిం తొప్పదో । కాక మర్తుండు గాండు కర్త యీశ్వ 
రు నియోగమున మేలును గీడు నొనరించు(। గాన నీ మది( బాపకర్మ శంక 
గలిగె నేనియును యాగముల దానంబుల । నది వాపికొనరాదె? యశ్వమేధ 


తే.  మధికదక్షిణాన్వితముగ ననఘ । చేయు; । మంతతో భవదీయచిత్తానుతాప 
మంతయును బాయు; రఘురాము నట్లు పూరు । భరతులును బోలె దానతత్ప్సరుండ వగుము.” 12 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : నిష్టించి= శ్రద్దను పూని; ఈ భంగిన్‌= ఇంతకు ముందు చెప్పిన రీతిలో; నీకున్‌+ఏము+చెప్పిన= నీకు మేము చెప్పిన; 
వాక్యంబులు+ఎల్లనున్‌= సుభాషితాలన్నీ; వజదన్‌+కలిసిపోయెనే?= వరదలో కలసి పోయాయా? (వ్యర్థమయ్యాయా?); నీదు+అగు 
బుద్ది= నీ బుద్ది; ఇంత+జఒప్పదో+కాక= దీన్ని అంగీకరించదేమో కాని, మర్త్యుండు= మనిషి కర్త కాండు= పనులకు కర్త కాడు; 
ఈశ్వరుని నియోగమునన్‌= పరమేశ్వరుడి నియోగంచేత; (తాను) మేలును= మేలూ; కీడున్‌+ఒనరించున్‌= కీడు చేస్తాడు; కానన్‌= 
కాబట్టి, నీ మదిన్‌= నీ మనస్సులో; పాపకర్మ శంక= పాపకర్మ విషయకమైన సందేహం; కలిగెన్‌+ఏనియునున్‌= ఉంటే; యాగములన్‌= 
యాగాలతో; దానంబులన్‌= దానాలతో; అది= ఆ దుష్కృతం; పాపికొనన్‌రాదె?= పోగొట్టుకొనవచ్చు కదా!; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; 
అశ్వమేధము= అశ్వమేధయాగాన్ని; అధిక= మిక్కిలిగా; దక్షిణా+అన్వితముగన్‌= దక్షిణలతో కూడినదిగా; చేయుము= నిర్వహించుము; 
అంతతోన్‌= దానితో; భవదీయ= నీ; చిత్త+అనుతాపము+అంతయును= చిత్తంలోని పరితాపమంతా; పాయున్‌= పోతుంది; 
రఘురాము+అట్టు= శ్రీరాముడివలె; పూరు భరతులునున్‌ పోలెన్‌= పూరు భరతచ(క్రవర్తులవలె; దానతత్సరు(డవు+అగుము= దానాలు 
చేసేవాడివి కమ్ము. 


తాత్సర్యం : ఎంతో (శ్రద్దవహించి ఇంతవరకు శ్రీకృష్ణుడు, నేను నీకు చెప్పిన నీతి వాక్యాలన్నీ వరదలో కలిశాయా! లేక నీ 
బుద్ది వాటిని అంగీకరించలేదా! ఏమైనా వినుము. మనిషి చేసే పనులకు కర్త అతడు కాడు. పరమేశ్వరుడు ఎట్టా చేయుమంటే 
మనిషి అట్లా మంచిచెడులను చేస్తుంటాడు. అందుచేత నీ మనస్సులో పాపకర్మవిషయకమైన అనుమానమేదైనా ఉంటే 
యాగాలద్వారా, దానాలద్యారా దానిని తొలగించుకొనుము. ఎక్కువగా దక్షిణలు ఇచ్చి, అశ్వమేధయాగాన్ని భక్తి శ్రద్దలతో 
చేయుము. దానితోనే నీ మనసులోని పరితాపమంతా పోతుంది. శ్రీరామ పూరు భరత చ[క్రవర్తులవలె బాగా దానాలు 
చేయుము. నీకు మంచి” కలుగుతుంది. 


చ. అన విని యమ్మునీశ్వరున కా నృపుం డిట్లను 'నశ్వమేధయా 
గనిరతి భూమిపాలు గతకల్మషు( జేయంగ జాలు నాగ ము 
న్నును వెడ వింటి సజ్జన! మనోజ్ఞ వచోమహనీయ! నీవు చె 
ప్పిన పలు కూంది యా క్రతువు ప్రీతి నొనర్దెద నెల్లభంగులన్‌. 13 


ప్రతిపదార్థం : అనన్‌ విని= అని వ్యాసు డనగా విని; ఆ మునీశ్వరునకున్‌= ఆ వ్యాసుడితో; ఆ నృపుండు= ఆ ధర్మరాజు; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; అశ్వమేధయాగ నిరతి= అశ్వమేధయాగంలో అభిలాష; భూమిపాలున్‌= రాజును; గతకల్మషున్‌= 
పోయిన కల్మషం కలవాడినిగా; చేయంగన్‌+చాలున్‌+నాంగన్‌= చేయగా సమర్థమైనదని; మున్నును= పూర్వం కూడా; వెడ+వింటిన్‌= 
కొద్దిగా విన్నాను; సజ్జ్ఞన!= మహోత్తమ పురుషుడా! మనోజ్ఞ వచో మహనీయ!= మనోహరమైన వాక్యం కలిగిన గొప్పవాడా!; నీవు 
చెప్పిన= నీవు బోధించిన; పలుకు+ఊంది= మాటను ఆధారంగా (గ్రహించి; ఆ (క్రతువు= ఆ యాగాన్ని; ఎల్ల భంగులన్‌= అన్ని 
విధాలుగాను; ట్రీతిన్‌+ఒనర్చెదన్‌= భక్తిశ్రద్దలతో దైవప్రీతికరంగా చేస్తాను. 


తాత్పర్యం : అని వ్యాసుడనగానే ధర్మరాజు 'స్వామీ!' అశ్వమేధయాగంలో అభిలాష ఉన్న రాజుకు ఏ పాపాలూ అంట వని 
పెద్దలు ఎంతోమంది చెప్పగా ముందు కొద్దిగా విన్నాను. నీవు ఉత్తమపురుషుడవు. నీ వాక్యం మనోహరమైనది. నీ ప్రజ్ఞ 
మహనీయమైనది. కనుక నీ మాటలనే ప్రమాణంగా (గ్రహిస్తాను. అశ్వమేధాన్ని భక్తి శ్రద్దలతో దైవప్రీతికరంగా తప్పకుండా 
చేస్తాను.” 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 7 


వ. అనిపలికి “మునీంద్రా! యొక్కవిన్నపం బవధానంబుతో నవధరింపు; మశ్వమేధం బధికదక్షిణాన్వితంబుగావలయు 
ననుట దెల్లంబుగా మీరు నానతిచ్చితిరి; నా కర్టంబు లేదు; కయ్యంబున మృతులయిన నరపతుల సతులు 
శిశువులును శోకాక్రాంతులునుం గావున వారలవలన ధనాహరణం బత్యంతాకరణీయంబును దుర్లభంబును 
నైనది; తొల్లి దుర్యోధనుండు మాతోడి యీసునం జేసి పెక్కండ్రు రాజులను మ్రుక్కడి మూకలనుం గూడ. బెట్టి 
ధనంబు వ్యయపెట్టి భూమియు బండారంబునుం బాడు చేసి; నివ్విధంబున నిర్దనత్వంబు వాటిల్లె; ధనార్జనంబునకు 
నొండొక వెరవు దొరకొన దిట్టిది కర్తవ్యం బని యెటుంగకున్నవా(డ; మంత్రలరై నాకుంగార్యం బెటింగింపవలయు' 
నని ప్రార్థించిన నమ్మహాత్ముం డమ్మహీపతిం బరమాదరంబున నాలోకించి కొండొక విచారించి. 14 


ప్రతిపదార్థం : అని పలికి= అని చెప్పి; మునీంద్రా!= మునులలో శ్రేష్టుడా!; ఒక్క విన్నపంబు= నా విన్నపం ఒకటి ఉన్నది; 
అవధానంబుతోన్‌= ఏకా(గ్రచిత్తంతో; అవధరింపుము= వినుము; అశ్వమేధంబు= అశ్వమేధయాగం; అధిక దక్షిణా+అన్వితంబు= 
మిక్కిలి ఎక్కువ దక్షిణలతో కూడింది; కావలయున్‌+అనుట= కావాలి అన్నది; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; మీరున్‌+ఆనతిచ్చితిరి= 
మీరు కూడా చెప్పారు; నాకున్‌+అర్థంబు+లేదు= నావద్ద ధనం లేదు; కయ్యంబునన్‌= యుద్దంలో; మృతులు+అయిన= చనిపోయిన; 
నరపతుల= రాజుల; సతులు= భార్యలు; శిశివులునున్‌= వారి కుమారులు; శోక+ఆ(క్రాంతులునున్‌= శోకంలో చిక్కుకొన్నవారు; 
కావునన్‌= కావటంచేత; వారలవలనన్‌= వారి నుండి; ధన+ఆహరణంబు= ధనం తీసికొనటం; అత్యంత+అకరణీయంబునున్‌= 
మిక్కిలి చేయరానిది; దుర్లభంబున్‌+ఐనది= అసాధ్యమైనది; తొల్లి= మునుపు; దుర్యోధనుండు= సుయోధనుడు; మాతోడి ఈసునన్‌+ 
చేసి= మాపై ఈర్ష్యచేత; పెక్కండ్రు రాజులను= చాలామంది రాజులను; (ముక్కడి మూ(కలనున్‌= అల్లరి గుంపులను; కూడన్‌+పెట్టి= 
చేర్చుకొని; ధనంబు వ్యయపెట్టి= ధనం వృథాగా ఖర్చుపెట్టి; భూమియున్‌= భూమినీ; భండారంబునున్‌= ధనాగారాన్నీ; పాడుచేసెన్‌= 
నాశనం చేశాడు; ఈ విధంబునన్‌= ఈ రీతిగా; నిర్హనత్వంబు= ధనంలేమి; పాటిల్లైన్‌= వచ్చి పడింది; ధన+ఆర్జనంబునకున్‌= ధనం 
సంపాదించడానికి; ఒండొక+వెరవు= మరొక ఉపాయం; దొరకొనన్‌= లభించటానికి; ఇట్టిది= ఇట్టాంటిది; కర్తవ్యంబు+అ ని= 
చేయదగినదని; ఎజుంగక+ఉన్నవాండన్‌= తెలియకుండా ఉన్నాను; మం(త్రులరై= మీరు మంత్రిగా; నాకున్‌= నాకు; కార్యంబు= 
చేయదగిన పని; ఎజింగింపన్‌వలయున్‌+అని= తెలపాలి అని; (ప్రార్ధించినన్‌= (ప్రార్థించగా; ఆ+మహాత్ముండు= మహాత్ముడైన ఆ 
వ్యాసుడు; ఆ+మహీపతిన్‌= ఆ రాజును; పరమ+ఆదరంబునన్‌= మిక్కిలి అదరంతో; అలోకించి= చూచి; కొండొక= కొంతసేపు; 
విచారించి= ఆలోచించి. 


తాత్సర్యం : అని చెప్పి మునీంద్రా! నా విన్నపం ఒకటి ఉన్నది. దయచేసి వినండి. అశ్వమేధయాగంలో అధికంగా 
దక్షిణలు ఈయవలసి ఉంటుం దన్న విషయం మీరు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నావద్ద ధనం లేదు. యుద్దంలో చనిపోయిన 
రాజుల భార్యలు, శిశువులు మిగిలారు. వారు దుఃఖసము(ద్రంలో మునిగి ఉన్న ఈ సమయంలో నేను వారినుండి ధనం 
లాగటం మిక్కిలి హేయమైన పని. దుస్పాధం కూడా. మునుపు దుర్యోధనుడు నాపై అసూయతో ఎంతో మంది వ్యసనపరులైన 
రాజులను అతిగా గుంపులను చేరదీసి, ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టటంవలన ఈ రీతిగా భూమి, ధనాగారం నాశనమయ్యాయి. 
అందుచేతనే కోశం ఈనాడు ఈ విధంగా లేమికి గురి అయింది. ధనం సంపాదించటానికి మరొకమాగ్గం ఏమిటో నాకు 
గోచరించటంలేదు. కాబట్టి మీరు నాపైన కృపతో మంత్రిత్వం వహించి ఏమి చేయాలో చెప్పండి” అని ప్రార్థించగా ఆ 
వ్యాసమహర్షి పరమాదరంతో ఆ మహారాజును చూచి, కొంచెంసేపు ఆలోచించి, ఇట్లా అన్నాడు. 


విశేషం : ద్వాపరయుగంలో రాజనీతి ఎట్లాంటిదో మనం ఇక్కడ చూడవచ్చును. రాజు పన్నులద్వారా ఎప్పుడు పడితే అప్పుడు 
ప్రజలను శోకింపచేయరాదని అర్థం. యుద్దం జరిగిన తరువాత ఎంత ధనం వ్యయమై ఉంటుందో అర్థం చేసికొనవచ్చును. తోడుగా 
దుర్యోధనుడి దుర్వ్యయం. అందుకే మిగిలిన రాణివాసంపైనా, శిశువులపైనా ధనాహరణ (ప్రయోగం చేయటం హేయమయిన పని 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని ధర్మరాజు భావించాడు. మనుస్మృతిలోనూ ఇతర రాజనీతి గ్రంథాలలోనూ రాజు (ప్రజలను పన్నుల పేరిట ఎట్లా హింసించరాదో 
స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అందుచేత భారతీయులు 'సంపాదనిను మా(త్రమే గాకుండా “సంపాదనకు అనుసరించే మార్గాలను” 
కూడా వివేచించారని అర్థం చేసికొనాలి. 


సీ, “అనఘ! మరుత్తుండు యజ్ఞంబు సేసి మ। హాధనరాసుల నవనిసురుల 
కిచ్చె; వా రవి కడు నెక్కుడై యుండుట. । ద్రవ్వితండంబులు దమ గృహముల 


నిడికొని పెఅధన మెల్లను నిధియుంగా । నిమ్మెన నెలవున నిడుచు నుండి 
యందటు నేకవాక్యత దీని నెవ్వరు । గనినను నిది వారి ధనమ యనిరి 


ఆ. మానవేంద్ర! యమ్మహానిధానము దెచ్చి! వలసినట్లు నీవు వ్యయము సేయు 
మనిన ధర్మతనయు( 'డతం డె ట్లుపార్ణించె । నంత కాంచనము? మహాత్మ! చెపుమ.' 15 


ప్రతిపదార్థం : అనఘ!= ఓ పుణ్యాత్ముడవైన ధర్మరాజా!) మరుత్తుండు= మరుత్తుడు; యజ్ఞంబు+చేసి= యజ్ఞం చేసి; మహాధనరాసులన్‌= 
గొప్ప ధనరాసులను; అవనిసురులకున్‌+ఇచ్చెన్‌= బ్రాహ్మణుల కిచ్చాడు; వారు= ఆ బ్రాహ్మణులు; అవి కడున్‌+ఎక్కుడై+ఉండుటన్‌= 
అవి చాలా ఎక్కువ కాగా; త్రవ్వితండంబులు= సమృద్దిగా; తమ గృహములన్‌= తమ ఇళ్ళలో; ఇడికొని= ఉంచుకొని; పెధనము+ఎల్లనున్‌= 
తక్కిన ధనాన్ని అంతా; నిధియున్‌+కాన్‌= నిధిగా; ఇమ్మైన= అనుకూలమైన; నెలవునన్‌= చోటిలో; ఇడుచున్‌+ఉండి= దాస్తూ; 
అందణున్‌= అందరూ; ఏకవాక్యతన్‌= ఒకే మాటగా; దీనిన్‌+ఎవ్వరు కనిననున్‌= దీనిని ఎవరు చూస్తే; ఇది వారి ధనము+అనిరి= 
(ఇది) వారి ధనమే అన్నారు; మానవ+ఇందద్ర!; రాజా! ఆ+మహానిధానమున్‌+తెచ్చి= ఆ మహానిధిని తీసికొని వచ్చి; వలసిన+అట్టు= 
ఎట్లా అవసరమో అట్లా; నీవు వ్యయము చేయుము= నీవు ఖర్చు పెట్టుము; అనినన్‌= అని చెప్పగా; ధర్మతనయు(డు= ధర్మరాజు; 
అతండు= ఆ మరుత్తుడు; అంత కాంచనమున్‌= అంత బంగారమును; ఎట్టు+ఉపార్ణించెన్‌?= (ఆయన) ఎట్టా సంపాదించాడు?; 
మహాత్మ!= ఓ మహర్షీ చెపుమ= దయచేసి చెప్పుము (అని అడిగాడు). 


తాత్సర్యం : ధర్మరాజా! మరుత్తు డనే ఒక రాజు యజ్ఞంచేసి గొప్ప ధనరాసులను (బ్రాహ్మణుల కిచ్చాడు. ఆ బ్రాహ్మణులు 
ఆ ధనం చాలా ఎక్కువ కావటంవలన సమృద్దిగా తమకు కావలసినంత ఇళ్ళలో ఉంచుకొని, తక్కిన ధనాన్ని ఒక నిధిగా 
ఒక అనుకూలమైన చోట దాచిపెట్టుతూ అందరూ ఒకే మాటగా ఈ నిధిని ఎవరు కనుగొంటారో ఇది వారిదే” అని 
అన్నారు. 'కాబట్టి నాయనా! ఆ ధనాన్ని తీసికొనివచ్చి కావలసినంత ఖర్చుపెట్టుకొనుము' అని మహర్షి చెప్పగా ధర్మరాజు 
'మహాత్మా! ఆ మరుత్తుడు అంత కాంచనం ఎట్టా సంపాదించాడు?' అని అడిగాడు. 


విశేషం : ఇక్కడ రెండు ధర్మ మీమాంస లున్నాయి. మొదటిది ఆ (బ్రాహ్మణులు ఆ డబ్బును ఎవరు కనుక్కొంటే వాళ్ళదే ఆ 
ధనమని 'వాచా' దత్తంచేసి ఉండటం, (బ్రాహ్మణులు ధనాన్ని అట్లా దాచటంలో విప్రులు ధనసంచయన విషయంలో 'లుబ్బులు' కారా 
దన్న సూచన కూడా ఉన్నది. రెండవది - ధర్మరాజు అడిగిన (ప్రశ్న ఆ ధనాన్ని మరుత్తుడు ఎట్టా సంపాదించా డనటం అంటే 
యజ్ఞానికి వాడే ధనం పవిత్రధనం కావాలి తప్ప దుర్మార్గంగా సంపాదించిన దయితే అది వాడదగినది కాదన్న సూచన ఇందులో 
ఉన్నది. 


క. అనుటయు నా సత్యవతీ । తనయుండు 'మరుత్తు పుణ్యతరచరితంబున్‌ 
వినంగోరుట మే లెంతయు; । వినిపించెద వీను లలర వినుము నరేంద్రా! 16 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 9 


ప్రతిపదార్థం : అనుటయున్‌= అని ధర్మరాజు అంటే; ఆ సత్యవతీ తనయుండు= ఆ వ్యాసుడు; నర+ఇంద్రా!= రాజా! మరుత్తు= 
మరుత్తుడి; పుణ్యతర చరితంబున్‌= గొప్ప పుణ్య చరిత్రను; వినన్‌+కోరుట= నీవు వినాలని అనుకొనటం; ఎంతయున్‌+మేలు= 
ఎంతో మంచిది; వినిపించెదన్‌= నేను వినిపిస్తాను; వీనులు+అలరన్‌= చెవులకు విందుగా; వినుము. 


తాత్సర్యం : ధర్మరాజు అట్టా అనగా వ్యాసమహర్షి 'ఓ రాజా! మరుత్తుడి కథ గొప్ప పుణ్యప్రదమయిన కథ, ఈ కథను 
నీవు వినాలని కోరుకొనటం చాలా మంచి విషయం. ఈ కథను నీవు వీనుల విందుగా విని తరించుము. చెప్పుతాను.” 


వ. అని పలికి యిట్లనియె. 'గృతయుగంబున దండనీతి ప్రవర్తకుం డగు మనువునకు. బ్రజాని యను తనయుం 
డుదయించె; నతనికి క్షుతుం డుద్ధవించె; నాతనికి నిక్ష్వాకుండు ప్రభవించె; నా భూపతికి నూర్వురు సుతు లుద 

యించి; రం దగ్రజుండగు వింశునకు వివింశుం డుదయించె; నప్పుడమిటేనికిం బదియేవురు గొడుకులు పుట్టిరి; 

వారిలోనం బెద్దవా( డగు ఖనీనేత్రుం దధికబలశౌర్యుండును నకార్యపరుండును నై సోదరులం గలిసికొని నడవక 
పదునలువురం జెజచి సామ్రాజ్యంబు. గైకొని యుండి.” 17 


ప్రతిపదార్థం : అని పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు; కృతయుగంబునన్‌= కృతయుగంలో; దండనీతి ప్రవర్తకుండు+ 
అగు= దండనీతిని భూలోకంలో (ప్రవర్తింపజేసిన; మనువునకున్‌= మను చక్రవర్తికి; ప్రజాని+అను= (ప్రజాని అనే పేరుగల; తనయుండు= 
కొడుకు; ఉదయించెన్‌= పుట్టాడు; అతనికిన్‌; క్షుతుండు; ఉద్భవించెన్‌= కలిగాడు; అతనికిన్‌; ఇక్షాకుండు; ప్రభవించెన్‌= జన్మించాడు; 
ఆ భూపతికిన్‌= ఆ రాజుకు; నూర్వురు సుతులు= నూరుగురు కుమారులు; ఉదయించిరి= పుట్టారు; అందున్‌= వారిలో; 
అ(గ్రజాండు+అగు= పెద్దవాడైన; వింశునకున్‌= వింశుడు అనే వాడికి; వివింశుండు+ఉదయించెన్‌= వివింశుడు పుట్టాడు; 
ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుకు; పది+ఏవురు= పదిహేనుమంది; కొడుకులు పుట్టిరి= కుమారులు పుట్టారు; వారిలోనన్‌= వారిలో; 
పెద్దవాండు+అగు= పెద్దవాడైన; ఖనీనేత్రుండు= ఖనీనేత్రుడు; అధిక బల శౌర్యుండును= మిక్కిలి బలపరా(క్రమా లున్నవాడు; 
అకార్యపరుండును= చేయరాని పనులు చేసేవాడు; ఐ= అయి; సోదరులన్‌= తమ్ములను; కలిసికొని నడవక= చేర్చుకొని నడవకుండా; 
పదు నలువురన్‌= పద్నాలుగుమందిని; చెజుచి= నాశనంచేసి; సామ్రాజ్యంబున్‌= రాజ్యాన్ని; కైకొని+ఉండి= కైవసం చేసికొని. 


తాత్సర్యం : అని చెప్పి ఇట్లా మరుత్తుడి కథను వివరించటం మొదలు పెట్టాడు. 'కృతయుగంలో దండనీతిని ప్రవర్తింపజేసిన 
మనుచక్రవర్తికి ప్రజాని అనే కొడుకు పుట్టాడు. అతడికి క్షుతుడు, క్షుతుడికి ఇక్ష్యాకుడు కలిగారు. ఇక్ష్యాకుడికి నూరుగురు 
కుమారులు. వారిలో పెద్దవాడు వింశుడు. అతడి కొడుకు వివింశుడు. అతడికి పదిహేనుమంది కొడుకులు పుట్టారు. 
వారిలో పెద్దవాడు ఖనీనేత్రుడు. అతడు మిక్కిలి బలపరా[క్రమాలున్నవాడు, దుర్మార్గుడు. తన తమ్ముళ్ళతో కలిసి 
ధర్మమార్గంలో బీవించినవాడు కాడు. అతడు చివరికి తన సోదరులు పద్నాలుగుమందిని నాశనంచేసి, రాజ్యాన్ని కైవసం 
చేసికొన్నాడు. 


సీ _ మంత్రివిద్వేషంబు మాన్యపరాభవం । బును బ్రజాపీడనంబులును గలిగి 
మొక్కలీ.డగుటయు మ్రుచ్చిలి మంత్రు లా । తని(బాపి యతని నందనుని రాజ్య 
మునకు బట్టము గట్టికొని; రక్కుమారుండు । దమ యయ్య చేటు చిత్తమునకు( దలంచి 
సచివప్రభృతు లగు సర్వజనంబుల । యాత్మల ననురాగ మావహిల్ల 


926 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలుగుదురయ్య విప్రులు అని (ప్రారంభించి సంస్కృతభాషాసంప్రదాయానుసారంగా విశేష్యం తరువాత పెక్కు 
విశేషణాలను ప్రయోగించటం భావతీవ్రతను పెంచటానికి బాగా దోహదం చేసింది. 


వ. "కావున మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబు. బ్రసాదింపు' మనిన నవ్విప్రుండును గరుణించి 
“'యెవ్వండేని మీచే గృహీతుం డయి మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించు నాతండ మీకు 
శాపమోక్షకారణుం డగు” ననిన. 160 


ప్రతిపదార్థం: కావున; మా, చేసిన= మేముచేసిన; అజ్ఞానంబు = తెలివితక్కువతనాన్ని; సహించి= ఓర్చుకొని; మాకున్‌; శాప, 
మోక్షంబున్‌= శాపం తొలగటాన్ని; ప్రసాదింపుము= అనుగ్రహింపుము - ఇమ్ము; అనినన్‌= అని అనగా; ఆ+విప్రండును= 
ఆ బ్రాహ్మణుడుకూడా; కరుణించి= దయతలచి; ఎవ్వండు+ఏని= ఎవడైతే; మీచేతన్‌; గృహీతుండు+అయి= పట్టుకొన 
బడినవాడై; మీ, ఉన్న= మీరున్న; జల+ఆశయంబు= మడుగునుండి; మిమ్మున్‌, వెలువరించున్‌= బయటకు వేయునో; 
ఆతండు+అ= అతడే; మీకున్‌; శాప, మోక్ష, కారణుండు= శాపాన్ని తొలగించటానికి కారణమైనవాడు; అగున్‌; అనినన్‌. 


తాత్సర్యం: “అందువలన మా తెలివితక్కువతనాన్ని సహించి మాకు శాప విమోచనాన్ని ప్రసాదించండి” అని 
అడుగగా, ఆ బ్రాహ్మణుడుకూడా దయతలచి, “మీరు పట్టుకున్నపుడు ఎవడైతే మిమ్మల్ని మీ మడుగునుండి 
బయటకు పడవేస్తాడో వాడే మీ శాపవిమోచనానికి కారకుడు అవుతాడు” అనగా. 


సీ, అట్టిమహాబాహు. డత్యంతబలు. డెవ్వ( । డగునొక్కొ! యనుచు నే మరుగుదెంచు 
వారము త్రెలోక్యవర్తి నంబుజభవ । ప్రభవు నారదు( గని భక్తితోడ 
మొక్కిన మమ్ము నమ్ముని చూచి “యి ట్లేల । వగం బొంది కందినవార?' లనియు 
నడిగి మావృత్తాంత మంతయు మాచేత । విని, “విప్రునలుకయు విధికృతంబు6 


ఆ. గ్రమ్మటింప లావె! కావున దక్షిణ | జలధితీరమునం బ్రశస్త పంచ 
తీర్థములకు నేంగి ధృతి నందు నూటే(డు । లుండు( డట్లు మీర లుండు నంత. 161 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; మహా, బాహు(డు= పెద్దచేతులు గలవాడు; అత్యంత, బలుండు= మిక్కిలిబలంకలవాడు; 
ఎవ్వండు+అగున్‌+ఒక్కొ= ఎవడై ఉన్నాడో; అనుచున్‌= అని అనుకొంటూ; ఏము= మేము; అరుగుదెంచువారము= వస్తున్నవాళ్ళము; 
తైలోక్యవర్తిన్‌= మూడులోకాలు తిరిగేవాడిని; అంబుజభవ, ప్రభవు= పద్మంనుండి జన్మించిన బ్రహ్మదేవుడికి పుట్టినవానిని; 
నారదున్‌= నారదమహర్షిని; కని= చూచి; భక్తితోడన్‌= భక్తితో; మొక్కి= నమస్కరించి; మమ్మున్‌= మమ్ములను; ఆ+ముని= 
ఆ నారదుడు; చూచి; ఇట్లు; ఏల= ఎందుకు; వగన్‌= దుఃఖాన్ని; పొంది; కందినవారలు= నలుపెక్కినవారు; అనియున్‌= 
అనికూడా; అడిగి; మా వృత్తాంతము+అంతయు; మాచేతన్‌= మావల్ల; విని; విపు, అలుకయున్‌= బ్రాహ్మణునియొక్క 
కోపాన్ని; విధి, కృతంబున్‌= (బ్రహ్మచేసిన పనిని; క్రమ్మజింపన్‌= మరల్చటానికి; లావె= సాధ్యమా (కాదనిభావం); కావున; 
దక్షిణ, జలధి, తీరమునన్‌= దక్షిణసముద్రతీరంలో; (ప్రశస్త, పంచ, తీర్థములకున్‌= (ప్రసిద్దిపొందిన అయిదు నీటిమడుగులకు; 
ఏంగి= వెళ్ళి; ధృతిన్‌= ధైర్యంతో; అందున్‌= ఆ మడుగులలో; నూజు+ఏండులు= వందసంవత్సరాలు; ఉండుండు= ఉండండి; 
అట్టు మీరలు= ఆ విధంగా మీరు; ఉండు, అంతన్‌= ఉండగా. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. సత్యమును బాడియును నొప్పి నిత్యధర్మ। పరత వర్తిలై నమ్మహీశ్వరు(డు సతత 
దానతత్పరు(డై కల ధనములెల్ల(। విప్రులకు నిచ్చి దారిర్యవికలు( దయ్యె, 18 


ప్రతిపదార్థం : మంత్రి= మం(త్రులను; విద్వేషంబున్‌= ద్వేషించటం; మాన్య= ఉత్తములను (మంచివారిని); పరాభవంబునున్‌= 
అవమానించటం; ప్రజాపీడనంబులునున్‌= జనులను హింసించటం; కలిగి= అనే ఈదుర్లక్షణాలు కలిగి; మొక్కలీండు+అగుటయున్‌= 
ముష్కరుడు (పొగరుబోతు) కాగా; ('ముచ్చిలి= రహస్యంగా పథకం పన్ని; మం|(తులు= సచివులు= అతనిన్‌+పాపి= అతడిని తొలగించి; 
అతని నందనునిన్‌= అతడి కుమారుడిని; రాజ్యమునకున్‌= రాజ్యానికి; పట్టమున్‌+కట్టికొనిరి= పట్టం కట్టుకొన్నారు; ఆ+కుమారుండు= 
ఆ రాజుకొడుకు; తమ+అయ్య= తన తండ్రి; చేటు= నాశనాన్ని; చిత్తమునన్‌+తలంచి= మనసులో ఆలోచించి; సచివ ప్రభృతులు+అగు= 
మంత్రులు మొదలైన; సర్వజనంబుల= జనులందరి; ఆత్మలన్‌= హృదయాలలో; అనురాగము= (పేమ; ఆవహిల్లన్‌= పుట్టగా; 
సత్యమునున్‌= సత్యం; పాడియునున్‌= న్యాయం; ఒప్పి= (వాటిచేత) (ప్రకాశించి; నిత్యధర్మపరతన్‌= అనునిత్యమూ ధర్మంలో నిష్ట 
కలిగి; వర్తిల్లైన్‌= (ప్రవర్తించాడు; ఆ+మహీ+ఈశ్వరుండు= ఆ రాజు; సతత దాన తత్పరుండు+ఐ= నిత్యదానశీలుడై; కల 
ధనములు+ఎల్లన్‌= కలిగిన ఆస్తినంతటినీ; విప్రులకున్‌+ఇచ్చి= బ్రాహ్మణుల కిచ్చి; దారిద్ర్య వికలుండు+అయ్యెన్‌= దారి(ద్యంచేత 
బాధితుడు అయ్యాడు. 

తాత్పర్యం : మంత్రులను ద్వేషించటం, సజ్జనులను అవమానించటం, ప్రజలను హింసించటం నిత్యకృత్యాలు కావటంతో 
ముష్కరుడైన ఆ రాజును రహస్య పన్నాగం ద్వారా మంత్రులు తొలగించి, అతడి కుమారుడిని రాజ్యానికి పట్టం కట్టుకొన్నారు. 
ఆ రాజకుమారుడు తన తండ్రి దుర్మార్గంవలన పతనావస్థను పొందటం గుర్తించినవాడై మంత్రులు, పురోహితులు 
మొదలుగాగల జనులందరి హృదయాలోనూ (ప్రేమాభిమానాలు కలిగేటట్లు సత్యం, న్యాయం అనుసరిస్తూ నిత్యధర్మపరుడుగా 
ప్రవర్తించాడు. నిత్యదానశీలుడై తన ఆస్తినంతా విప్రులకు దానమిచ్చివేసి, దారిద్యంతో బాధపడ్డాడు. 


క _ దానంగడుదస్సె నాతని । సేన; యరాతు లది యెజింగి చెచ్చెర బలసం 
తానముతోడం బైకొని । యా నరపతి. జెటిచి; రాత. డాప్తులు(దానున్‌. 19 
ప్రతిపదార్థం: దానన్‌= దానివలన; అతని సేన= అతడి సైన్యం; కడున్‌+డస్సెన్‌= మిక్కిలి అలసి పోయింది; అరాతులు= శత్రువులు; 


అది+ ఎజింగి= దానిని తెలిసికొని; చెచ్చెరన్‌= వెంటనే; బలసంతానముతోడన్‌= పెద్ద సైన్యబల సమూహంతో; పైకొని= ఆక్రమించి; 
ఆ నరపతిన్‌= ఆ రాజును; చెజీచిరి= ఓడించి తరిమారు; ఆతండు= ఆ రాజు; ఆప్పులున్‌+తానున్‌= తన ఆప్పులతో కలిసి. 


తాత్సర్యం: దానివలన అతడి సైన్యం క్షీణించిపోయింది (బలహీనమైనది), ఇది గుర్తించిన శత్రువులు పెద్ద సైన్యబలంతో 
రాజ్యాన్ని ఆక్రమించి, ఆ రాజును ఓడించి తరిమివేశారు. ఆ రాజు తన ఆప్పులతో కలిపి. 


విశేషం: డస్సి= అలసి (ఇక్కడ) బలహీనం కావటం; చెణుచు= నశింపజేయు (కాని ఇక్కడ “ఓడించి తుము”) 


క. వనమునకు నేం౧; సంయమి । జనములు నచ్చెరువు నొందు చందంబున న 
జ్ఞనవిభుండు నియతి నట తప । మొనరించి మహాప్రభావ మొంది కడంకన్‌. 20 
ప్రతిపదార్థం: వనమునకున్‌= అడవికి; ఏలౌన్‌= వెళ్ళాడు; సంయమి జనములున్‌= మునులు కూడా; అచ్చెరువున్‌+ఒందు+చందంబునన్‌= 


ఆశ్చర్యం పొందే విధంగా; ఆ+జనవిభుండు= ఆ రాజు; నియతిన్‌= నియమ నిష్టలతో; అటన్‌= ఆ అడవిలో; తపము+ఒనరించి=తపస్సు 
చేసి; మహాప్రభావము+ఒంది= మహాశక్తిని పొంది; కడంకన్‌= పూనికతో. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 1 
తాత్పర్యం: ఆ రాజు తన ఆప్తులతో అడవికి వెళ్ళాడు. మునులు కూడా ఆశ్చర్యం పొందే విధంగా ఆరాజు నియమ 
నిష్టలతో ఆ అడవిలో తపస్సు చేసి, గొప్ప ప్రభావశాలి అయ్యాడు. 

క అమలమతి(గరము(గోలంగ। నమరిచి మానితతపోమయాధికశక్తిన్‌ 


దమన క్రియ యొనరించిన | నమితగుణా! చెప్పం జిట్టలయ్యెను దానన్‌. 21 


ప్రతిపదార్థం: అమితగుణా!= అసంఖ్యాకములైన సుగుణాలు కలిగిన ఓ జనమేజయా!; అమలమతిన్‌= నిర్మలమైన మనస్సుతో; 
కరమున్‌= చేతిని; కోలంగన్‌= దండంవలె (కర్రవలె); అమరిచి= అమర్చుకొని; మానిత= గొప్పదైన; తపోమయ+అధిక శక్తిన్‌= తపస్సు 
తో నిండిన ఎక్కుడు శక్తితో; దమన(క్రియ+ఒనరించినన్‌= శరీరాన్ని దమింపజేయగా; దానన్‌= అందువలన; చెప్పన్‌= చెప్పటానికి; 
చిట్టలు+అయ్యెన్‌= ఆశ్చర్యం పుట్టింది. 


తాత్సర్యం ; నిర్మలమైన మనస్సుతో చేతిని దండంవలె చేసికొని గొప్ప తపశ్శక్తితో శరీరాన్ని దమింపచేశాడు. ఓ జనమేజయ 
మహారాజా! దానితో ఒక పరమాద్భుతం జరిగింది. 


వ. ఆకర్ణింపుము. 22 
ప్రతిపదార్థం : ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం : అదేమిటో చెప్పుతాను వినుము. 


క్ర భటతురగసామజరథో । దట సేనాసముదయములు బహుళరుచిసము 
తృటకాంచన రాసులు న । చటం బొడమెం జూడ నక్కజం బగు భంగిన్‌. 23 


ప్రతిపదార్థం : భట= సేవకులు; తురగ= గుర్రాలు; సామజ= ఏనుగులు; రథ= రథాలు; ఉద్భట సేనా సముదయములు= శూరులైన 
సైనికుల గుంపులు; బహుళ= మిక్కిలి; రుచి సముత్కట= కాంతిచేత అతిశయించే; కాంచన రాసులున్‌= బంగారు రాసులు; 
అచ్చటన్‌= అక్కడ; చూడన్‌= చూడటానికి; అక్కజంబు+అగు భంగిన్‌= ఆశ్చర్యమయ్యేటట్టు; పాడమెన్‌= పుట్టాయి. 


తాత్సర్యం : సేవకులు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, శూరులైన సైనికుల సమూహాలు, మిక్కిలి కాంతిచేత ప్రకాశించే 
బంగారు రాసులు చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ అక్కడ పుట్టాయి. 


వ. ఇట్లు బలంబును ధనంబును గల్లుటయును. 24 
ప్రతిపదార్థం : ఇట్టు= ఈ విధంగా; బలంబునున్‌= సైన్యబలమూ; ధనంబునున్‌= ధనమూ; కల్లుటయునున్‌= కలుగటంతో. 


తాత్సర్యం : ఇట్లా సైన్యబలం, ధనం రెండూ కలుగగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. ఆ నరపతి రయమున రిపు । భూనాథులమీ(ద నడచి పోరుల వారిన్‌ 
సేనాయుతముగ( జంపియు.। గానలకుం దోలియును బ్రకాశత నొందెన్‌. 25 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : ఆ+నరపతి= ఆ రాజు; రయమునన్‌= వెంటనే; రిపు భూనాథుల మీందన్‌= శత్రురాజులపైన; నడచి= దండెత్తి; 
పోరులన్‌= యుద్దంలో; వారిన్‌= వారిని; సేనాయుతముగన్‌= వారి సైన్యాలతో సహా; చంపియున్‌= చంపి; కానలకున్‌+తోలియునున్‌= 
అడవులలోకి పారద్రోలి; ప్రకాశతన్‌+ఒందెన్‌= (ప్రకాశాన్ని పొందాడు. 

తాత్సర్యం : ఆ రాజు శీఘ్రంగా శత్రురాజులపైన దండెత్తి యుద్దంలో వారిని సైన్యయుతంగా చంపి, తక్కిన వారిని 
అడవులలోకి పారద్రోలి, విజయం పొంది వైభవంతో అతిశయించాడు. 


క. కరదమనంబున నాతండు । కరంధము. డనంగ. బర.ంగి గౌరవమున వి 
స్పురణము విభవము శౌర్యము(। గరుణయు దధైర్యంబు వెలయంగా నిల యేలెన్‌. 26 
ప్రతిపదార్థం : కర= చేతియొక్క; దమనంబునన్‌= దమించటంచేత; అతండు= ఆ రాజు; కరంధము(డు+అనంగన్‌= కరంధము 


డనే పేరుతో; పరంగి= ప్రసిద్దుడై; గౌరవమునన్‌= గొప్పగా; విస్సురణము= కాంతి; విభవము= సంపద; శౌర్యము= గొప్ప పరాక్రమం; 
కరుణయున్‌= కరుణ; ధైర్యంబున్‌= ధైర్యం; వెలయంగాన్‌= అతిశయించగా; ఇల+ఏలెన్‌= భూమి(ని) పాలించాడు. 


తాత్పర్యం : చేతిని దమనంచేసినందువలన అతడికి కరంధముడని పేరు వచ్చింది. గొప్ప కాంతి, సంపద, పరా(క్రమం, 
దయ, ధృతి కలిగి ఆ రాజు రాజ్యం ఏలాడు. 


విశేషం: 'ధమని మని కొన్ని పాఠాలు ఉన్నాయి. కాని 'దమని శబ్దమే సరైనది. దమనం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. శమం” 
అంటే అంతరిం(ద్రియ నిగ్రహం (మనోనిగ్రహం ఇత్యాదులు), కరంధముడు చేసినది చేతిని కర్రగా నియమించి తపస్సుచేయటం. 
కాబట్టి అది ధమన(క్రియ. అతడిపేరు 'కరంధముడు' కావటమే సహజం. కొన్ని పాఠాలు 'కరందమనుడు” అనే రూపాన్ని ఇచ్చాయి. 
లోకంలో మహాప్రాణంతోడి 'కరంధముడు” అనే పేరు ప్రసిద్దమై ఉండాలి. 
తే శమము దమమును సత్యశౌచములు. గలిగి; యజనశీలత నశ్వమేధాధ్వరంబు 

లంగిరసు( డుపదర్శకుండై నయింప। బెక్కొనర్దె లోకములు సంప్రీతి( బొగడ. 27 
ప్రతిపదార్థం : శమమున్‌= అంతరిం(ద్రియ నిగ్రహం; దమమునున్‌= బాహ్యేంద్రియ నిగ్రహం; సత్య= సత్యవాక్సాలనం; శౌచములున్‌= 
శుచిత్వం (పవిత్రత); కలిగి= కలిగినవాడై; యజనశీలతన్‌= యాగంలో నిరంతరమైన ఆసక్తి కలిగి; అంగిరసుండు= అంగిరో మహర్షి 
ఉపదర్శకుండు+ఐ= ఉపద్రష్టగా; నయింపన్‌= నడిపిస్తుండగా; అశ్వమేధ+అధ్వరంబులు= అశ్వమేధయాగాలు; లోకములు= అన్ని 
లోకాలలోనివారు; సంట్రీతిన్‌= తృప్తితో; పొగడన్‌= ప్రస్తుతించగా; పెక్కు+ఒనర్భెన్‌= చాలా చేశాడు. 
తాత్పర్యం: శమ దమ సత్య శౌచాలు కలిగి, ఆ రాజు నిరంతరయజ్ఞదీక్షితుడై అంగిరసమహర్షి ఉపద్రష్టగా సారథ్యం 
వహించి నడిపిస్తుండగా అశ్వమేధయాగాలు చాలామార్డు చేసి, అన్ని లోకాలవారిచేత ప్రశంసలు పొందాడు. 

(వేదవ్యాస మునీంద్రుండు ధర్మజునకు మరుత్తుని చరితంబు సెప్పుట (సం. 14-4-23)) 

క అతని మనుమండు మరుత్తుం । డతులయశుండు విష్ణుసదృశు. డన దగు నాగా 

యుతబలుండు ధర్మతత్వ । స్థితివిదుండు సమిద్దబహుళతేజుం డధిపా! 28 


పతిసదార్థం: అధిపా!= రాజా!) అతని మనుమండు= ఆ కరంధముడి మనుమడు; మరుత్తుండు= మరుత్తుడనే పేరుగలవాడు; 
అతులయశు(డు= సాటిలేని కీర్తిమంతుడు; విష్ణుసదృశు(డు+అనన్‌+తగున్‌= విష్ణు సమానుడు అనదగినవాడు; నాగ+అయుత 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 13 


బలు'డు= పదివేల ఏనుగుల బలం కలవాడు; ధర్మతత్తస్థితి విదు(డు= ధర్మతత్త్వస్థితిని తెలిసినవాడు; సమిద్ద= మిక్కిలి (ప్రకాశించే 
థి థి ఠా 
బహుళతేజుండు= అధికమైన తేజస్సు కలవాడు. 


తాత్పర్యం: ఓ రాజా! ఆ కరంధముడి మనుమడు మరుత్తుడు. అతడు నిర్మలమైన కీర్తికలవాడు. విష్ణుసదృశుడు. పదివేల 
ఏనుగుల బల మున్నవాడు. ధర్మతత్తస్థితి తెలిసినవాడు. మహాతేజోవంతుడు. 


నిశేషం: ధర్మరాజు 'మరుత్తుడికి ఆ బంగారు ఎట్లా వచ్చింది?" అనటానికి సమాధానంగా చెప్పిన కథ కాబట్టి ఈ కథలో మరుత్తుడి 
దివ్యగుణాల (ప్రసక్తి ఉన్నది. అతడి తండ్రి తపోధనుడు. అతడి సంపద తపోజన్యం. కుమారుడు తండ్రికి తగిన కొడుకు అని చెప్పటం 
ఇక్కడి ఉద్దేశం. 'నా విష్ణుః పృథివీపతిః అంటే విష్థంశలేనివాడు చక్రవర్తి కాడని అర్థం. ధర్మానికి ఒక తత్త్యమున్నది. అది సత్యం. దాని 
స్థితి 'బుతంి మీద ఆధారపడి ఉన్నది. ధర్మ సత్య బుత తత్త్యవేత్త అని అర్థం. తరువాతి కథలో దీని నిరూపణ ఉన్నది. 
ఉ. అమ్మనుజేశ్వరుండు విభవాతిశయంబు వెలుంగ నశ్వమే 

ధమ్మొనరించుచుండి వివిధస్పురితాలయముల్‌ ప్రదీప్తభాం 

దమ్ములు సత్పదార్థము లిడం దగు తక్కును గల్లు సిద్ధపా 

త్రమ్ము లసంఖ్యముల్‌ పసి(డి( బ్రస్తుతి కెక్కఘటించె భూవరా! 29 
ప్రతిపదార్థం : భూవరా!= రాజా! ఆ+మనుజ+-ఈశ్వరుండు= ఆ మరుత్తుడనే రాజు; విభవ+అతిశయంబు= వైభవం యొక్క; 
పెంపు; వెలుంగన్‌= (ప్రకాశించగా; అశ్వమేధమ్ము+ఒనరించుచున్‌+ఉండి= అశ్వమేధయాగం చేస్తూ ఉండి; వివిధ= భిన్నములుగా; 
స్ఫురిత+ఆలయముల్‌= (ప్రకాశించే ఆకారాలు కలిగిన ఇండ్డు, ప్రదీప్త భాండమ్ములు= మిక్కిలి కాంతులు వెదజల్లే కుండలు; 
సత్‌+పదార్థములు+ఇడన్‌+తగు= విలువైన మంచి పదార్థాలను పెట్టగలిగిన; తక్కును+కల్లు= నిడివి కలిగిన; సిద్ద పాత్రమ్ములన్‌= 
ఉపయోగించటానికి సిద్దంగా ఉన్న పాత్రలను; అసంఖ్యముల్‌+లెక్కకు మిక్కుటంగా; ప్రస్తుతికిన్‌+ఎక్కన్‌= జనులందరూ ప్రశంసించేటట్టుగా; 
పసి(డిన్‌= బంగారంతో; ఘటించెన్‌= చేయించాడు. 
తాత్సర్యం : రాజా! ఆ మరుత్తుడనే రాజు వైభవంయొక్క పెంపు మిక్కిలి ప్రకాశించేటట్టుగా అశ్వమేధయాగం చేస్తూ 
యజ్ఞంలోని మంచి పదార్థాలను దాచటానికి వీలుగా నిడివి కలిగిన పెద్ద పెద్ద బంగారు కుండలను లెక్కకు మిక్కుటంగా 
చేయించాడు. ఆ కుండలు నానావిధాలైన ఆకారాలతో అత్యధికకాంతితో మెరిసిపోతున్నాయి. 


వ. అట్లు సమకట్టి యతండు. 30 
ప్రతిపదార్థం : అట్టు= అట్లా; సమకట్టి= సిద్ధంచేసి; అతండు= ఆ మరుత్తుడు. 
తాత్పర్యం * అటా సిదం చేసికొని ఆ మరుతుండు. (తరువాతి పద్యంతో అన్వయం) 

[os NE = = 


చ. హెమగిరిసానుదేశమున నెక్కుడు వైభవ ముల్లసిల్ల య 
జ్ఞము తగ జేసి భూమిసురసంఘము లెల్లను దృప్తి(బొంద హే 
మ మొసంగి6 గుపష్పంగూరలు సమగ్రకుతూహలు.దై కనత్సువ 
ర్హమయగ్భహక్రియోపకరణప్రకరంబులు నిచ్చె భక్తితోన్‌.' 31 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం : హిమగిరి సానుదేశమున్‌= హిమవత్సర్వత సానువులలో; ఎక్కుడు వైభవము+ఉల్లసిల్లన్‌= వైభవం మిక్కిలిగా ప్రకాశించగా; 
యజ్ఞము= యజ్ఞాన్ని; తగన్‌+చేసి= శాస్రయుక్తంగా చేసి; భూమిసుర సంఘములు+ఎల్లనున్‌= బ్రాహ్మణ సమూహాలన్నీ; తృప్తిన్‌+పొందన్‌= 
తృప్తిపొందేటట్టు; భక్తితోన్‌= సభక్తికంగా; కుప్ప(గూరలు= కుప్పలు తెప్పలుగా; హేమము+ఒసలాన్‌= బంగారు (దక్షిణగా) ఇచ్చాడు; 
సమ(గ్ర కుతూహలుండు+ఐ= యజ్ఞం సమ(గ్రంగా పూర్తి కావాలన్న ఆసక్తితో; కనత్‌= (ప్రకాశించే; సువర్లమయ= బంగారంతో చేసిన; 
గృహ క్రియా+ఉపకరణ= ఇంటిలోవాడేటటువంటి చెంబు, పళ్ళెంవంటి ఉపకరణాల; ప్రకరంబులున్‌= సముదాయాలను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం : హిమగిరి సానువులలో మిక్కిలి వైభవంతో శా(ప్రయుక్తంగా యజ్ఞం జరిపి, బ్రాహ్మణసమూహాలకు 
తృప్తికలిగేటట్లు సభక్తికంగా కుప్పతెప్పలుగా బంగారం దక్షిణగా ఇచ్చాడు. యజ్ఞం సమగ్రంగా పూర్తి కావాలన్న ఆసక్తితో 
బంగారుతో చేయబడి, ప్రకాశిస్తున్న ఇంటిలో వాడే చెంబు, పళ్ళెం వంటి ఉపకరణాల సముదాయాలను బ్రాహ్మణులకు 
దానంగా ఇచ్చాడు.” 


విశేషం: బంగారును దక్షిణగా ఇచ్చాడు. బంగారు పాత్రలను దానంగా ఇచ్చాడు. వీటినే దానధర్మాలని అంటారు. యజ్ఞసాఫల్యం 
దానం యొక్క 'సమ(గ్రత' మీద ఆధారపడుతుందని అర్థం. 


వ. అని చెప్పి “యిది మరుత్తుని యాభిజాత్యంబును దదీయవిత్తవిశేషంబును నెటింగించుట; యవ్విత్తం బతనికి 
దొరకొనిన తెజంగును నెఖింగించెద(; దదంచిత క్రతుక్రియాప్రకారంబునుం జెప్పెద విను; మట్లు కరంధము. 
డనం బరంగి మనువంశదీపకుండై పేర్షిన యా భూపతి నిజ తపఃప్రభావంబున మహానుభావుం డగునంగిరసుండు 
దన కుపద్రష్టయయి యనే కాశ్వమేధంబులు సేయించుటం జేసి యావహిల్లిన మాహాత్మ్యంబునను మహీపతు 
లెల్ల గొలువం బూజ్యసామ్రాజ్యం బనుభవించి తన వలచిన యప్పుడ తనువుతోడన యూర్ధ్వలోకంబునకుం 
జనియె; నమ్మనుజపతితనయుం డవిక్షిన్నామధేయుండు ధరాభార ధౌరేయుండై యతనిన పోలి ప్రజలం 
బాలించి. 32 


ప్రతిపదార్థం : అని చెప్పి= అని చెప్పినవాడై; ఇది= ఈ వృత్తాంతం; మరుత్తుని= మరుత్తుడియొక్క; అభిజాత్యంబునున్‌= పుట్టుకలోని 
గొప్పతనాన్ని (వంశగౌరవాన్ని); తదీయ= అతడి; విత్త విశేషంబును= సంపదలయొక్క అధిక్యాన్ని; ఎటింగించుట= ఎరిగించటంకొరకు 
చెప్పాను; ఆ+విత్తంబు= ఆ ధనం; అతనికిన్‌= అతడికి; దొరకొనిన= సం(క్రమించిన; తెణంగునున్‌= విధానాన్ని కూడ; ఎణింగించెదన్‌= 
తెలుపుతాను; తదంచిత (క్రతు (క్రియా (ప్రకారంబునున్‌= ఆ గొప్ప (క్రతువు జరిగిన తీరును; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము; 
అట్టు= ఆ విధంగా; కరంధముడు= అనన్‌+పర(గి= అనే పేరు పొంది; మనువంశదీపకుండు+ఐ= మనువంశానికి దీపంవంటివాడై; 
పేర్చిన= ప్రకాశించిన (ఒప్పిన); ఆ భూపతి= ఆ రాజు; నిజ= తన; తపస్‌+(ప్రభావంబునన్‌= తపస్సుయొక్క శక్తిచేత; మహానుభావుండు+ 
అగు= మహాత్ముడైన; అంగిరసుండు= అంగిరసుడు; తనకున్‌= తనకొరకు; ఉప(ద్రష్ట+అయి= ఉప(ద్రస్టగా; అనేక= చాలా; 
అశ్వమేధంబులు= అశ్వమేధయాగాలు; చేయించుటన్‌+చేసి= చేయించటంచేత; ఆవహిల్లిన= పుట్టిన; మాహాత్మ్య్యంబునున్‌= శక్తివలన; 
మహీపతులు+ఎల్లన్‌= రాజు లందరూ; కొలువన్‌= సేవిస్తూండగా; పూజ్య= గౌరవప్రదమైన; సామ్రాజ్యంబు= రాజ్యాన్ని; అనుభవించి= 
ఏలి; తన వలచిన అప్పుడు+అ= తాను కోరుకొన్నప్పుడే; తనువుతోడన్‌= శరీరంతో; ఊర్ణ పలోకంబునకున్‌= స్వర్గానికి; చనియెన్‌= 
వెళ్ళిపోయాడు; ఆ+మనుజపతి తనయుండు= ఆ రాజు కొడుకు; అవిక్షిత్‌+నామధేయుండు= అవిక్షిత్తు అని పేరుగలవాడు (అచిక్షిత్తు 
- అని కూడా నామాంతరం); ధరాభార= భూభార; ధౌరేయుండు+ఐ= మోయటంలో సమర్భుడైై; అతనిన్‌+అ+పోలి= అతనినే 
(తండ్రినే) పోలి; ప్రజలన్‌+పాలించెన్‌= (ప్రజలను పరిపాలించాడు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం : అని చెప్పిన వ్యాసుడు ఈ వృత్తాంతం మరుత్తుడి వంశగారవాన్ని, అతడి సంపదలోని వైశిష్ట్యాన్ని చెప్పటంకొరు 
చెప్పాను. అతడికి ఆ ధనం ఎట్లా వచ్చిందో చెప్పుతాను వినుము. ఆ క్రతువును ఆయన ఎట్లా చేశాడో కూడా వివరిస్తాను. 
ఆ విధంగా కరంధముడనే పేరు పొంది మనువంశదీపకుడై ఒప్పిన ఆ రాజు తన తపశ్ళక్తిచేత మహాత్ముడైన అంగిరసుడు 
తనకు ఉపద్రష్టగా చాలా అశ్వమేధాలు చేయించటంచేత పుట్టిన ప్రభావంతో రాజులందరూ సేవిస్తుండగా గౌరవప్రదమైన 
రాజ్యాన్ని ఏలి, తాను కోరినప్పుడు తన బొందితోసహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ రాజుకొడుకు అవిక్షిత్తు అతడు భూభారాన్ని 
వహించటంలో సమర్భుడైై, తండ్రిని పోలి ప్రజలను పరిపాలించాడు' అని చెప్పాడు. 


చ. అతని సుతుండు సూవె మనుజాధిపసత్తమ! యమ్మహాత్ముండా 
పతి తన తండ్రి పిమ్మట గృపారతు( డార్యుండు దండనీతి వి 
శ్రుతమతి దానశీలు. డన రూఢికి నెక్కి తదీయరాజ్య సు 
స్థితి వెలుంగొందె వాసవునిం జీరికి జేకొన( డీసు పెంపునన్‌. 33 


ప్రతిపదార్థం: మనుజ+అధిప సత్తమ!= రాజశ్రేష్టా! - ఓ ధర్మరాజా!; అతని సుతుండు+చూవె!= అతడి కుమారుడే సుమా!; ఆ+మహాత్ము( 
డు= ఆ మరుత్తుడు; ఆ పతి= ఆ రాజు; తన తండ్రి పిమ్మటన్‌= తన తండ్రి తరువాత; కృపారతుండు= కృపామయుడు; అర్యు(డు= 
పూజ్యుడు; దండనీతి విశ్రుతమతి= దండనీతిని బాగా ఎరిగినవాడు; దానశీలుండు= గొప్ప దానగుణం కలవాడు; అనన్‌= అనగా; 
రూఢికిన్‌+ఎక్కి= ప్రసిద్దిపొంది; తదీయరాజ్య= అతడి రాజ్యపు; సుస్టితిన్‌= ఉన్నతస్థితితో; వెలుగు+ఒందెన్‌= (ప్రకాశం పొందినది; (అతడు) 
వాసవునిన్‌= ఇంద్రుడిని కూడా; ఈసు పెంపునన్‌= పెరిగిన అసూయతో; చీరికిన్‌+చేకొన(డు= లక్ష్యపెట్టడు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! వినుము. ఆ మరుత్తుడు ఆ అవిక్షిత్తుడి కుమారుడే సుమా! ఆ మరుత్తుడు తండ్రి పోయాక 
రాజఃపాలన చేపటి, దయగలవాడని, పూజ్యుడని, దండనీతివిశారదుడని, దానగుణం కలవాడని పేరుపొందాడు. అతడి 
5S ట్‌ ల 


రాజ్యం సుస్థితిని పొంది, వెలుగొందింది. ఆ రాజు తన పెంపుతో ఇంద్రుడిని కూడా లెక్క పెట్టలేదు. అతడికి తన దీక్షపైన 
అంత విశ్వాసం ఉన్నది. ఇది చూచి, ఇంద్రుడు పట్టరానంత అసూయను పంచుకొన్నాడు. 


క్ర వాసవుండును నవ్విభునెడ । నీసు గలిగి తన్ను మిగులనీనని తచ్చిం 
తాసక్తుండై మంత్రి ని। వాసమునకు. జనియె బూరువంశప్రవరా! 34 
ప్రతిపదార్థం: పూరువంశప్రవరా!= పూరుడివంశంలోని శ్రేష్టుడా! (ధర్మరాజా!); వాసవు(డునున్‌= ఇంద్రుడుకూడా; ఆ+విభు+ఎడన్‌= 


ఆ మరుత్తుడిపై; ఈసు+కలిగి= ఈర్ష్య కలిగి; తన్నున్‌= తనను; మిగులనీనని= మించనీయనని; తద్‌+చింతా+ఆసక్తుండు+ఐ= 
అదే చింతలో ఆసక్తి కలవాడై; మంత్రి నివాసమునకున్‌+చనియెన్‌= మంత్రి నివాసానికి వెళ్ళాడు. 


తాత్పర్యం: ఆ ఇంద్రుడుకూడా ఆ మరుత్తుడిపై ఈర్ష్య కలిగి, ఈ రాజు తన పుణ్యకార్యాలతో తనను మించిపోగూడదు 
అనే చింతలో మునిగిపోయినవాడై తన మంత్రి అయిన బృహస్పతి నివాసానికి వెళ్ళాడు. 


విశేషం: వంద యగాలు చేస్తే ఇంద్రపదవిని పొందుతారని శా(స్రోక్తి. ఇంద్రుడి భయం అదే. కాబట్టి ఇంద్రుడికి ఒక మానవుడి మీద 
అసూయ కలిగిందన్నమాట! అంటే దేవతలు కూడా ఈర్ష్యలకు అతీతులు కారని అర్థం. 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. చని యతనితోడ. 35 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; అతనితోడన్‌= అతడితో (ఆ బృహస్పతితో), 
తాత్సర్యం: వెళ్ళి ఆ బృహస్పతితో ఇట్లా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, “అనఘ! మరుత్తుండు నిను వరింప( దలంచు(। దన యజ్ఞమున కుపద్రష్ట గాంగ 
నమరాధిపతి యగు నట్టి నాకును జేసి; యుపదర్శనం బింక నొక్కమర్త్యు 
నకు(జే(త నీ పెంపునకు హాని గాదె! నన్‌ । విడిచి యాతని యజ్ఞవిధులు నడపుం; 
డాతని( దొటి(గి మదాప్తత మెటియు పె । క్కాడంగ నేటికి? ననుడు నతని 


తే. పలుకులకు నవ్వి యా బృహస్పతి “మహాత్మ! । యెటుగనే నిన్ను? నన్ను నీ వింత సెప్ప 
నేల! సర్వలోకముల కధీశు( డైన । నీ గురుం డొరు నాసించునే మహేంద్ర! 36 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; మరుత్తుండు= మరుత్తుడు; నినున్‌= నిన్ను; తన యజ్ఞమునకున్‌= తాను చేయదలచిన 
యజ్ఞానికి; ఉవ(దన్చ+కాంగన్‌= ఉవ(దవ్చగా ఉండటానికి; వరింవన్‌+తలంచున్‌= వరించాలని అనుకొంటున్నాడు; 
అమర+అధిపతి+అగు+అట్టి= స్వర్గాధిపతిని అయినటువంటి; నాకును= నాకు; ఉపదర్శనంబు చేసి= ఉప(ద్రష్ట్రగా పని చేసి; 
ఒక్కమర్వ్యునకున్‌= ఒక మనిషికి; చేంత= చేయటం; నీ పెంపునకున్‌= నీ గొప్పతనానికి; హానికాదె!= హానికాదా!; నన్‌+విడిచి= 
నన్నువదలి పెట్టి; అతనిన్‌= ఆ మరుత్తుడియొక్క; యజ్ఞకార్యం నడిపించడి (లేదా); అతనిన్‌+తొాజం౧= అతడిని వదలిపెట్టి; 
మత్‌+ఆప్రతన్‌= నాకు ఆపుడుగా; మెజయు(ము)= విరాజిల్హుము; పెక్కు+అడంగన్‌+ఏటికిన్‌?= ఎక్కువగా చెప్పటం ఎందుకు?; 
అనుడున్‌= అనగా; అతని పలుకులకున్‌= ఆ ఇంద్రుడి మాటలకు; నవ్వి; ఆ బృహస్పతి; మహాత్మ!= ఓ మహాత్మా!; మహేంద్ర!= ఓ 
మహేంద్రా! నిన్నున్‌= నీవెవడివో; ఎయుంగనే?= నాకు తెలియదా?; నన్నున్‌= నాకు; నీవు+ఇంత+చెప్పనేల?= నీవు ఇంతగా చెప్పటం 
ఎందుకు?; సర్వలోకములకున్‌+అధీశుండు+ఐన= అతడు అన్ని లోకాలకూ అధిపతి అయిన; వినుము; (నీ గురుండు= నీ గురువైన 
బృహస్పతి;) ఒరున్‌+ఆసించునే?= మరి ఒకడిని ఆశిస్తాడా? 

తాత్సర్యం: 'పుణ్యాత్మా! మరుత్తుడు తాను చేయదలచిన యజ్ఞానికి ఉప(ద్రష్టగా ఉండటానికి నిన్ను వరించాలని 
అనుకొంటున్నాడు. స్వర్గాధిపతి నైన నాకు ఉపద్రష్టగా ఉండిన మీరు ఒక మానవుడికి సహకరించటం మీ గొప్పతనానికి 
హానికరం కాదా! నిన్ను విడిచిపెట్టి అతడి యజ్ఞకార్యాన్ని నడిపించండి. లేదా అతడిని వదలిపెట్టి నాకు ఆప్పుడుగా విరాజిల్లండి. 
ఇంక ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. “అని అనగా ఆ బృహస్పతి నవ్వి” ఓ మహాత్మా! ఇంద్రా! నీ వెవడవో నాకు 
తెలియదా? నాకు నీవు ఇంతగా చెప్పాలా? అందువలన అన్ని లోకాలకు అధిపతి అయినప్పటికీ నీవంటివాడికి గురువైన 
నేను మరొకడిని ఆశించటమా?” 


విశేషం: ఉపదర్శనంఅంటే యజ్ఞానికి ముందు ఫలానావారు ఫలానా పని చేయాలని కోరుకొనటం, దీన్నే 'బుత్విగ్వరణం'” అంటారు. 
అటా కోరబడవాడు వరుడు” అంటే (శ్రేష్టుడని అరం. 
Ca యి (2) 


వ. అని వెండియు. 37 


తాత్సర్యం : అని ఇంకా (తరువాతి పదర్యతో అన్వయం.) 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 17 


అ. “అగ్ని చల్లనైన, నబ్దమిత్రుండు మైల । పడ్డ, నుర్వి వొరలంబడిన, మేరు 

నగము సంచలించినను బొంకు వొరయునే? । నాదు పలుకు నెమ్మనమున నమ్ము! 38 
ప్రతిపదార్థం: అగ్ని చల్లనైనన్‌= అగ్ని చల్లబడినా; అబ్జమిత్రుండు= సూర్యుడు; మైలపడ్డన్‌= మకిలిపట్టినా; ఉర్వి= భూమి; పొరల 
బడినన్‌= (క్రిందుమీదైనా; మేరునగము= మేరుపర్వతం; సంచలించినను= కదిలిపోయినా, నాదు పలుకు= నా మాట; 
బొంకు+పొరయునే?= అబద్దం అవుతుందా?; నెజ+మనమునన్‌= నిండు హృదయంతో; నమ్ము(ము)= విశ్వసించుము. 
తాత్పర్యం: 'అగ్ని చల్లబడినా, సూర్యుడు మకిలిపట్టినా, భూమి (క్రిందుమీదైనా, మేరుపర్వతం కదలాడినా, నా మాట 
అసత్యం కాదు. బాగా విశ్వసించుము." 


క. అన విని ప్రమదంబునం దే। లిన చిత్తముతోడ సమదలీలం జనియెం 
దన మందిరంబునకు సుర । లనురాగము. బొంద నింద్రు. డమలచరిత్రా! 39 


ప్రతిపదార్థం: అమలచరి(త్రా!= పవిత్ర చరిత్రుడవైన ధర్మరాజా!; అనన్‌= ఈ విధంగా బృహస్పతి చెప్పగా; విని= విన్నవాడై; ఇంద్రుం 
డు; ప్రమదంబునన్‌= సంతోషంతో; తేలిన చిత్తముతోడన్‌= తేలియాడిన మనస్సుతో; సమదలీలన్‌= దర్సంగా; సురలు= దేవతలు; 
అనురాగము పొందన్‌= సంతోషం పొందగా; తన మందిరంబునకున్‌= తన భవనానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


విశేషం: నిర్మలచరిత్రుడవైన ధర్మరాజా! ఈ విధంగా బృహస్పతి చెప్పగా విన్నవాడై, ఇంద్రుడు సంతోషంతో తేలియాడిన మనస్సుతో 
దర్సంగా, దేవతలు సంతోషించగా తన మందిరం చేరుకొన్నాడు. 


సీ  అదియంతయును విని యమ్మరుత్తుండు త్రిద । శాచార్యు కడ కేగి యతనితోడ 
“నీకు నెలింగించి నీ పంపునన యేను । సంభారముల నెల్ల సంఘటించి 
యజ్ఞాచరణమున కమరియున్నా(డ నీ। వుపదర్శనంబు సేయుటకు రమ్ము 
నావుడు 'నింద్రుండు నను( దన యాగము । నకు మున్నవరియించినాండు; నాకు 


తే, నెట్లు రావచ్చు? ననియె నా యింద్రమంత్రి । యట్లు పలికిన “మా తాత కనఘ! నీదు 
తండ్రి సంప్రీతితో నుపద్రష్ట యయ్యె; । నట్ల కృపసేయు' మని పల్కె నవ్విభుండు. 40 


ప్రతిపదార్థం: అది+అంతయునున్‌+విని= అదంతా విని; ఆ+మరుత్తుండు= ఆ మరుత్తుడు; (త్రిదశ+ఆచార్యు కడకున్‌+ఏంగి= 
దేవతల గురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి; అతనితోడన్‌= అతడితో; నీకున్‌+ఎణింగించి= నీకు తెలిపి; నీ పంపునన్‌+అ= నీవు చెప్పిన 
పద్దతిలోనే; ఏను= నేను; సంభారములన్‌+ఎల్లన్‌= యజ్ఞసామ(గ్రినంతా; సంఘటించి= చేర్చుకొని; యజ్ఞ+ఆచరణమునకున్‌= యజ్ఞం 
చేయటానికి; అమరి+ఉన్నాండన్‌= సిద్దంగా ఉన్నాను; నీవు+ఉపదర్శనము+చేయుటకున్‌= నీవు ఉపద్రష్టగా ఉండటానికి; రమ్ము= 
దయచేసి రావలెను; నావుడున్‌= అని అడుగగా; ఇంద్రుండు; ననున్‌= నన్ను, తన యాగమునకున్‌= తాను చేయనున్న యాగానికి; 
మున్ను+అ= ముందే; వరియించినాండు= వరించాడు; నాకున్‌= నేను; ఎట్టు రావచ్చున్‌?= ఎట్లా రావటం?; అనియెన్‌= అన్నాడు; 
ఆ+ఇం[ద్రమం(త్రి= బృహస్పతి; అట్టు పలికినన్‌= అట్లా అనగా; ఆ+విభుండు= ఆ రాజు; అనఘ!= పుణ్యాత్మా!; నీదు తండ్రి= నీ 
తండ్రి అంగిరసుడు; మా తాతకున్‌= మా తాతగారైన కరంధముడికి; సంటప్రీతితోన్‌= (ప్రేమతో; ఉపద్రష్ట అయ్యెన్‌= ఉపద్రష్ట అయ్యాడు 
కదా!; అట్టు+అ; కృపచేయుము+అని పల్కెన్‌= అట్లాగే నీవు నన్ను కనికరించుము - అని అన్నాడు. 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అదంతా విని ఆ మరుత్తుడు దేవతల గురువు బృహస్పతి వద్దకు వెళ్ళి, అతడితో 'ఆచార్యా! నీకు తెలిపి, నీ 
అనుమతి చొప్పుననే నేను యజ్ఞసామగగిని సిద్దంచేసికొని యజ్ఞం చేయటానికి తయారుగా ఉన్నాను. నీవు దయతో ఉషద్రష్టగా 
వ్యవహరించుము. అని అడుగగా అప్పుడు బృహస్పతి 'రాజా! ఇంద్రుడు ఇంతకుముందే తాను చేయనున్న యాగానికి 
ఉప(ద్రష్టగా నన్ను వరించాడు. ఇప్పుడు రావటం ఎట్లా?” అన్నాడు. దానికి ఆ రాజు 'మహాత్మా! మీ తండ్రి అంగిరోమహర్షి 
మా తాతగారైన కరంధముడికి ఉపద్రష్టగా వ్యవహరించారు కదా! అట్లాగే నామీదా మీరు దయచూపండి' అని కోరాడు. 


చ. విని ధిషణుం డమర్త్యులకు విన్నను వొప్పం గ్రతుప్రయోగముల్‌ 

మనము దలిర్చ(గా నడపి మర్త్యుని యాగము నొజ్జం గాంగంజా 

ల నిది నిజంబ యింక ననులాప మొనర్వక పొమ్ము వేటి యొ 

క్కని నుపదర్శనంబునకు( గైకొను మారసి నీవు’ నావుడున్‌. 41 
ప్రతిపదార్థం: విని= ఆ రాజుమాటలు విని; ధిషణుండు= బృహస్పతి; అమర్వ్యులకున్‌= మరణంలేనివారైన దేవతలకు; విన్ననువు+ఒప్పన్‌= 
నేర్పు మెరసేటట్టు; (క్రతు ప్రయోగముల్‌= యాగ ప్రక్రియలను; మనము= మనస్సు; తలిర్చంగాన్‌= వికసించగా; నడపి= నడిపించి; 
మర్త్యునియాగమున్‌= మానవుడు చేస్తున్న యాగానికి; ఒజ్జన్‌+కాంగన్‌= గురువుగా ఉండటానికి; చాలన్‌= తగను; ఇది నిజంబు+అ= ఇది 
నిజం (అంతే); ఇంకన్‌= ఇక; అనులాపము= వేడికోలు; ఒనర్పక= చేయకుండా; పొమ్ము; వెళ్ళుము; వేజ+ఒక్కనిన్‌= మరొకడిని; నీవు 
ఆరసి= నీవువెదకి; ఉపదర్శనంబునకున్‌= ఉప(ద్రష్టత్సం వహించటానికి; కైకొనుము= స్వీకరించుము; నావుడున్‌= అని అనగా (అప్పుడు). 
తాత్సర్యం: ఆ రాజు మాటలు విని బృహస్పతి 'రాజా! దేవతలకు నేర్పుతో వారి మనస్సులు సంతోషించేటట్లు 
యాగట్ర(క్రియలను నిర్వర్తించిన ప్రసిద్ది నాది. అట్లాంటి నేను మానవుడు చేసే యాగానికి గురువుగా వ్యవహరించటం 
సముచితం కాదు. అందుచేత ఈ వేడికోలు ఇక మాని, మరొకరిని వెదకి ఉపద్రస్టగా గైకొనుము. ఇక వెళ్ళుము” అనగా 
- తరువాతి వచనంతో అన్వయం. 


వ. అజ్జనపతి లజ్జతుండై మగిడి వచ్చి యెదుర నారదుం గని వినయం బెసంగ వినతుండై నిలిచిన నమ్ముని యతనిం 
గనుంగొని 'యెటవోయి వచ్చె? దేల విన్ననై యున్నవా'డవు? నీ తెజిం గెటింగింపు; మెవ్విధంబుననైన నీ విషాదంబు 
మాన్దెద' ననుటయు నమ్మనుజవరుండు 'మదీయాధ్వరంబునకు నాంగిరసు నుపాధ్యాయుంగా వరియింపం 
బోయితి; నద్దేవగురుండు నన్ను దూషించి పరిత్యజించె; నింక నేటి బ్రదు? 'కని పలికిన నప్పరమ సంయమి 
యప్పుడమిటేనితో “బృహస్పతి నిన్నొల్లకున్ననేమి? యంగిరసుని పిన్నకొడుకు సంవర్తుండాధిషణు చేత 
ధిక్కరింపంబడి సకలంబును విడిచి వెడలి వైరాగ్యంబు పెంపున దిగంబరు€ డయి తిరుగుచున్నవాండతని పాలికి 
నరుగు; మమ్మహాత్ముండు భవన్మఖంబునకు నుపదర్శనం బాచరించు ననవుడు సంతసిల్లి యా భూవరుం 
డిట్లనియె. 42 

ప్రతిపదార్థం: ఆ+జనపతి= ఆ రాజు; లజ్ఞితుండు+ఐ= సిగ్గుపడినవాడై; మగిడివచ్చి= తిరిగివచ్చి; ఎదురన్‌= ఎదురుపడ్డ; నారదున్‌= 


నారదమహర్షిని; కని= చూచి; వినయంబు+ఎసంగన్‌= వినయం ఒప్పుగా; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; నిలిచినన్‌= నిలబడగా; 
ఆ+ముని= నారదుడు; అతనిన్‌+ కనుంగొని= ఆ మరుత్తుడిని చూచి; ఎట+పోయి+వచ్చెదు?= ఎక్కడకు వెళ్ళి వస్తున్నావు?; ఏల= 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 19 


ఎందుకు; విన్నన+ఐ= చిన్నబోయి; ఉన్నవా'డవు?= ఉన్నావు?; నీ తెజంగు= నీ విధం; ఎజింగింపుము= తెలుపుము; ఏ+విధంబునన్‌ 
ఐనన్‌= ఎట్టాగైనా నీ విషాదంబున్‌= నీ దుఃఖాన్ని; మాన్ఫెదన్‌+అనుటయున్‌= మాన్సుతాను అనగా; ఆ మనుజవరుండు= ఆ రాజు; 
మదీయ+అధ్వరంబునకున్‌= నేను చేయబూనిన యాగానికి; అంగిరసున్‌= అంగిరసుడి కుమారుడైన బృహస్పతిని; ఉపాధ్యాయున్‌+ 
కాన్‌= ఉపద్రష్టగా; వరియింపన్‌+పోయితిని= వరించాలని వెళ్ళాను; ఆ+దేవగురుండు= ఆ బృహస్పతి; నన్నున్‌+దూషించి= నన్ను 
తిట్టి; పరిత్యబించెన్‌= విడిచి పెట్టాడు; ఇంకన్‌+ఏటి+(బ్రదుకు?+అని= ఇక నా (బ్రదుకు ఎందుకు? అని; పలికినన్‌= అనగా; ఆ 
పరమ సంయమి= ఆ బుషికశ్రేష్టుడు; ఆ+పుడమిటేనితోన్‌= ఆ రాజుతో; బృహస్పతి; నిన్నున్‌+ఒల్లకున్నన్‌+ఏమి?= నిన్ను ఇష్టపడకపోతే 
నేమిటి?; అంగిరసుని పిన్నకొడుకు= అంగిరసుడి చిన్న కుమారుడు; సంవర్తుండు= సంవర్తు డనేవాడు; ఆ ధిషణుచేతన్‌= ఆ 
బృహస్పతిచేత; ధిక్కరింపన్‌+పడి= తిరస్కరించబడి; సకలంబును= అన్నిటిని; విడిచి= వదలిపెట్టి; వైరాగ్యంబు పెంపునన్‌= మిక్కిలి 
విరాగభావంతో; దిగంబరుండు+అయి= బట్టకూడా లేకుండా; తిరుగుచున్నాడు. అతని పాలికిన్‌+అరుగుము= అతడివద్దకు వెళ్ళుము; 
ఆ+మహాత్ముండు= ఆ సంవర్తుడు; భవత్‌+మఖంబునకున్‌= నీ యాగానికి; ఉపదర్శనంబు+ఆచరించున్‌+అనవుడున్‌= ఉప ద్రష్టగా 
వ్యవహరిస్తాడు అని చెప్పగా; సంతసిల్లి= సంతోషపడి; ఆ భూవరుండు= ఆ రాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఆ రాజు సిగ్గుపడ్డవాడై తిరిగివచ్చి, ఎదురుపడ్డ నారదమహర్షిని చూచి, వినయంతో నమస్కరించి నిలబడ్డాడు. 

నారదుడు మరుత్తుడిని చూచి “ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎందుకు చిన్నపోయి కనిపిస్తున్నావు? ఏమిటి నీ వ్యవహారం? 

ఎందుకిట్లా దుఃఖిస్తున్నావు? నీ విషాదాన్ని ఎట్లాగైనా పోగొట్టుతాను" అన్నాడు. అపుడు ఆ రాజు 'స్వామీ! అంగిరసుడి 

కుమారుడైన బృహస్పతిని ఉప(ద్రష్టగా వరించాలని వెళ్ళాను. ఆ దేవగురుడు నన్ను తిట్టి వదలిసెట్లాడు. ఇక నా బదుకు 
d= © లు లు 

వ్యర్థం” అని బావురుమన్నాడు. ఆ బుషిశ్రేష్టుడు “రాజా! ఆ బృహస్పతి నిన్ను ఇష్టపడకపోతే ఏమిటి నష్టం? అంగీరసుడి 

చిన్న కొడుకు సంవర్తుడనే వాడు కూడా బృహస్పతిచేత తిరస్కరించబడి. సర్వం వదలి, వైరాగ్యం అవలంబించి, దిగంబరుడుగా 


తిరుగుతున్నాడు. నీవు అతడి వద్దకు వెళ్ళుము. ఆ మహాత్ముడు నీ యాగానికి ఉపద్రష్టగా ఉంటాడు” అని చెప్పగా మిక్కిలి 
సంతోషపడి ఆ రాజు ఇట్టా అన్నాడు. 


క, 'మునివర! బ్రదికితి సంవ । ర్తుని నెచ్చటంగాంతు? నెప్పరుసునం దగ నా 
డిన నతండు ద్రోపు సేయక । నను గైకొను? నెటు(గ( జెప్పు నాకుం గరుణన్‌.” 43 


ప్రతిపదార్థం: మునివర!= ఓ మునిశ్రేష్టా!; (బ్రదికితిన్‌= (బ్రదికాను; సంవర్తునిన్‌= సంవర్తుడిని; ఎచ్చటన్‌+కాంతున్‌?= ఎక్కడ 
చూడగలను?; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; తగన్‌= తగినట్టుగా; ఆడినన్‌= మాట్లాడితే; అతండు= ఆ సంవర్తుడు; (తోపు+చేయక= 
త్రోసి పుచ్చకుండా; ననున్‌+కైకొనున్‌= నన్ను స్వీకరిస్తాడో; నాకున్‌= నాకు; కరుణన్‌= దయతో; ఎటు(గన్‌+చెప్పు(ము)= తెలియజెప్పుము 


తాత్పర్యం: 'ఓ మునిశ్రేష్టా! బ్రదికాను, కాని ఆ సంవర్తుడిని ఎక్కడ చూడగలను? అతడితో ఎట్టా మర్యాదగా మాటాతే 
అతడు నా విన్నపాన్ని తోసిపుచ్చకుండా నన్ను స్వీకరిస్తాడో దయతో వివరంగా చెప్పి పుణ్యం కట్టుకొనండి.” 


వ. అని ప్రార్థించిన యప్పార్థివోత్తమునకు నత్తపోధనసత్తముం డిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అని= ఈవిధంగా; |ప్రార్థించిన= ప్రార్థించినట్టి; ఆ+పార్టివ+ఉత్తమునకున్‌= ఆరాజ్రేష్టుడితో; ఆ+తపోధన+సత్తముండు= 
9 థి థి ల థె జాం చు 
ఆ బుషిశ్రేష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్టా ప్రార్థించగా ఆ రాజుతో ఆ మహర్షి ఇట్టా అన్నాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 927 


తాత్సర్యం: అట్లాంటి (మాచేత పట్టుబడి మమ్మల్ని మడుగులనుండి బయట పడవేయగలిగిన) గొప్ప చేతులు 
కలవాడు; మిక్కిలి బలం కలవాడు; ఎవడా? అని అనుకొంటూ వస్తున్న మేము, ముల్లోకాలలో సంచరించే, 
బ్రహ్మపుత్రుడైన నారదుడిని చూచి, భక్తితో నమస్కరించాము. ఆ మహాముని మమ్మల్ని చూచి “ఇట్లా ఎందుకు 
దుఃఖంతో నల్లబడ్డా'? రని అడిగాడు. మా వృత్తాంతమంతా చెప్పగా విని, 1బ్రాహ్మాణులకోపం, (బ్రహ్మదేవునిచేష్ట 
మరలింప సాధ్యం కాని” వని 'దక్షిణసము(ద్రతీరంలో ప్రసిద్ధికెక్కిన అయిదు మడుగులకు వెళ్ళి, వాటిలో ధైర్యంగా 
నూరుసంవత్సరాలు ఉండండి; అట్లా మీరు ఉండగా”. 


క, 'జననుతుండు పాండుతనయుండు | ధనంజయు. డశేషతీర్ధదర్శనకాంక్షం 

జనుదెంచి మీకు దయ నమ్ముని చెప్పినయట్ల శాపమోక్షము సేయున్‌'. 162 
ప్రతిపదార్థం: జన, నుతుండు= ప్రజలచే కొనియాడబడేవాడు; పాండు, తనయుండు= పాండురాజుకుమారుడు; ధనం 
జయు(డు= అర్జునుడు; అశేష తీర్థ, దర్శన కాంక్షన్‌= అన్ని పుణ్యతీర్థాలను చూడాలనే కోరికతో; చనుదెంచి= వచ్చి; 


ఆ+ముని; చెప్పిన, అట్ల= చెప్పినట్లే, దయన్‌= దయతో; మీకున్‌, శాప, మోక్షము= మీకు శాపాన్ని తొలగించటం; చేయున్‌= 
చేస్తాడు. 


తాత్సర్యం: ప్రజల (ప్రశంసలందుకొన్నవాడు, పాండురాజుకుమారుడు అయిన అర్జునుడు అన్ని పుణ్యతీర్ణాలను 
చూడాలన్న కోరికతో వస్తాడు. ఆ ముని చెప్పినట్లే దయతో మీకు శాపవిమోచనాన్ని కలిగిస్తాడు. 


వ. “అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్ధంబుల 
నుండి నేండు నీకారణంబునం గృతార్జుల మయితి' మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద 
చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన, నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి 
దేవలోకంబున కరిగి; రదిమొదలుగా నిప్పంచతీర్దంబులు నారీతీర్దంబులు నా బరగె; నర్గునుండును గ్రమ్మటి 

థ థ జ 
మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రువాహనుం డను పుత్తుం బడసి 
చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి, వాని వీడ్కొని గోకర్ణంబు( జూచుచు. బశ్చిమసముద్రపార్యంబున బ్రభాసం 

షష ణి ల Su 
బను తీర్థంబునకు( జని, యందులకు ద్వారవతి పురంబు కుఅంగలి యని విని. 163 


ప్రతిపదార్థం: అనినిన్‌= అని అనగా; ఆ+నారదు, వచనంబులు= ఆ నారదుని మాటలు; విని; వచ్చి; మహా+ఉగ్ర, 
గ్రాహములము+ఐ= మిక్కిలి భయంకరమైన మొసళ్ళమై; భవత్‌+ఆగమనంబు= మీయొక్క రాకను; ప్రతీక్షించుచున్‌= 
ఎదురుచూస్తూ; ఈ+ పంచ తీర్థంబులన్‌= ఈ అయిదు తీర్థాలలో; ఉండి; నేడు= ఈ దినం; నీ, కారణంబునన్‌= నీ 
వల్ల; కృత+అర్జులము= తీరిన కోరిక కలవాళ్ళం; అయితిమి; అనినన్‌= అని అనగా; అర్జునుండును; కరుణా+ఆయత్త, 
చిత్తుండు+అయి= దయతో కూడిన మనస్సు కలవాడై; వంద, చెప్పిన= వంద తెలిపిన; ఆ+నలువురకున్‌= ఆ నలుగురికి; 
శాప, మోక్షణంబు= శాపంనుండి విడిపించటాన్ని; చేసినన్‌= చేయగా; అమర, కన్యకలు= దేవకన్యకలు; అతి, హర్షంబునన్‌= 
మిక్కిలి సంతోషంతో; అమర+ఇంద్ర, నందనున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడిని; దీవించి= ఆశీర్వదించి; దేవ 
లోకంబునకు= దేవలోకానికి; అరిగిరి= వెళ్ళారు; అదిమొదలుగాన్‌; ఈ+పంచతీర్థంబులు= ఈ ఐదు తీర్థాలు; నారీ, 
తీర్థంబులునాన్‌= నారీ తీర్జాలని; పరగాన్‌= ఒప్పిఉన్నాయి; అర్జునుండును; (క్రమ్మణీ= తిరిగి; మణిపూర, పురంబునకున్‌ = 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్ల 


“భూపాల! యతండు కాశీపురి.బాయక । వర్తించు నున్మత్తవర్తనమున; 
నతని నెటింగెడు నట్టి యుపాయంబు। వినుము పురద్వారమున శవంబు 
నిడికొని నీ వుండు మేతెంచి చూచి ని । వర్తించు వాని సంవర్తు( గాంగ 
నెటుంగుము; మరలి యట్లే(గంగ వెనుకన । పొమ్ము నిశ్చలభక్తిపూర్వకముగ 


ఆ. నెచట నైన నీకు నేకాంత మొదవిన । శరణు సొరుము వినయభరితవృత్తి 
నాదు గుటుతు సెప్పినారెవ్వ రనినను । జెంద నారదుండు సెప్పె ననుము. 45 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; అతండు= ఆ సంవర్తుడు; కాశీపురిన్‌= కాశీపురిని; పాయక= వదలకుండా; ఉన్మత్త వర్తనమునన్‌= 
పిచ్చివాడివలె; వర్తించున్‌= (ప్రవర్తిస్తుంటాడు; అతనిన్‌+ఎజింగెడు+అట్టి= అతడిని గుర్తించేటటువంటి; ఉపాయంబు= యుక్తి; వినుము= 
చెప్పుతాను వినుము; పురద్యారమునన్‌= ఊరు ముందటి ద్వారం వద్ద; శవంబున్‌+ఇడికొని= ఒక శవాన్ని దగ్గర ఉంచుకొని; నీవు+ఉండుము= 
నీవు ఉండుము; ఏతెంచి= వచ్చి; చూచి; నివర్తించువానిన్‌= వెంటనే మరలిపోయేవాడిని; సంవర్తున్‌+కాంగన్‌= సంవర్తుడని; ఎజుంగుము= 
తెలిసికొనుము; మరలి+అట్టు+ఏంగంగన్‌= మరలి అట్లా వెళ్ళిపోతుండగా; వెనుకన్‌+అ= వెనుకనే; నిశ్చల= నిశ్చలమైన; భక్తిపూర్వకమునన్‌= 
భక్తితో; పొమ్ము వెళ్ళుము; ఎచటన్‌+ఐనన్‌= ఎక్కడైనా; నీకున్‌; ఏకాంతము+ఒదవినన్‌= ఒంటరిగా ఆయన దొరికితే; వినయభరి తవృత్తిన్‌= 
వినయంతో కూడిన ప్రవృత్తితో; శరణు+చారుము= ఆశ్రయం పొందుము; నాదు గుణుతు= నా గుర్తు; ఎవ్వరు+చెప్పినారు+అనినను= 
ఎవరు చెప్పారని అడిగితే; చెందన్‌= నిన్ను పొందటానికి; నారదుండు= నారదమహర్షి చెప్పెన్‌+అనుము= చెప్పాడు అని చెప్పుము. 


తాత్సర్యం: రాజా! ఆ సంవర్తుడు కాశీపురాన్ని ఏనాడూ వదలిపెట్టడు; పిచ్చివాడివలె (ప్రవర్తిస్తుంటాడు. అతడిని ఎట్టా 
గుర్తించాలో ఒక ఉపాయం చెప్పుతాను వినుము. ఊరు మందటి ద్వారంవద్ద ఒక శవాన్ని దగ్గర పెట్టుకొని నీవు 
ఉండుము. వచ్చి చూచి వెంటనే ఎవరు మరలి పోతారో వారే సంవర్తుడని గుర్తించుము. అట్లా మరలి పోతున్నప్పుడు 
ఆయన వెంటనే నీవూ నిశ్చలమైన భక్తితో వెళ్ళుము. ఎక్కడైనా ఆయన ఒంటరిగా దొరికినప్పుడు వినయంతో ఆయన 
శరణు పొందుము. 'నా గుర్తు ఎవరు చెప్పారు?” అని ఆయన అడిగితే నారదమహర్షి చెప్పారని చెప్పుము. 


(మరుత్తు(డు సంవర్తుని( దన యజ్ఞమున కుపద్రష్టగా వరియించుట (సం. 14-6-27)) 


ర్ల 


ఇప్పుడు నారదుం డెందున్న వాండని । యడిగినయట్లైన నతండు నాకు 

ని న్నెటింగించి యగ్నిప్రవేశము సేసె | ననుము శంకింపకి యనుడు నమ్మ 
హీపతి వారాణసీపురంబున కే(గి । దిక్కుమాలిన పీను( గొక్కచోటం 
బడియున్న( గని దానిం బట్టించుకొని పుర । ద్వారప్రదేశంబు సేర నరిగి 


తే. యచట నక్కుణపము నిడి యంతనంత । వేచికొని యుండంగా నొక్కవెట్టివాండు 
వచ్చి శవముం గనుంగొని వాటువడ్డ | పసరమును బోలె గ్రమ్మటి పాటుటయును. 46 
ప్రతిపదార్థం: ఇప్పుడు= ఇపుడు; నారదుండు= నారదమహర్షి; ఎందున్‌+ఉన్నవాండు+అని= ఎక్కుడ+ఉన్నాడని; అడిగిన+అట్లు+ఐనన్‌= 


అడిగినట్టయితే; అతండు= నారదుడు; నాకున్‌= నాకు; నిన్నున్‌+ఎణింగించి= నిన్ను గురించి తెలిపి; అన్ని ప్రదేశంబు+చేసెన్‌= 
అగ్నిలో (ప్రవేశించాడని; శంకింపక= సందేహించకుండా; అనుము= చెప్పుము; అనుడున్‌= అని చెప్పగా; ఆ+మహీపతి= ఆ రాజు; 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 21 


వారాణసీ పురంబునకున్‌+ఏ(గ= వారాణసీ పురానికి వెళ్ళి; దిక్కుమాలిన పీనుంగు= దిక్కులేని శవం; ఒక్కచోటన్‌+పడి+ఉన్నన్‌= 
ఒకచోట పడి ఉంటే; కని= చూచి; దానిన్‌+పట్టించికొని= దానిని మోయించుకొని; పురద్యార (ప్రదేశంబు= పురద్యారాన్ని; చేరన్‌+అరిగి= 
వెళ్ళి చేరుకొని; అచటన్‌= అక్కడ; ఆ+కుణపమున్‌+ఇడి= ఆ శవాన్ని ఉంచుకొని; అంతన్‌+అంతన్‌= దాచి సమీపంలో అక్కడా 
ఇక్కడా; వేచికొని ఉండంగాన్‌= కాచుకొని ఉండగా; ఒక్క వెట్టివాండు= ఒక పిచ్చివాడు; వచ్చి; శవమున్‌+కనుంగొని= శవాన్ని చూచి; 
వాటు+పడ్డ= దెబ్బతిన్న; పసరమును+పోలెన్‌= పశువువలె; (క్రమ్మణటి= వెనుకకు తిరిగి; పాటుటయునున్‌= పరుగెత్తగా. 


తాత్పర్యం: ఇప్పుడు నారదుడు ఎక్కడున్నాడు? అని ఒక సమయంలో అడిగితే ఆయన నాకు మిమ్ములను గురించిచెప్పి 
అగ్నిలో ప్రవేశించాడని ఏ సంకోచంలేకుండా చెప్పుము. 'అని నారదుడు చెప్పగా ఆ రాజు కాశీపురానికి వెళ్ళి దిక్కులేని 
శవం ఒకచోట పడి ఉండగా చూచి, దానిని మోయించుకొని నగరద్వారంవద్దకు చేరుకొని ఆ శవాన్ని అక్కడ ఉంచుకొని, 
దాని సమీపంలో అక్కడా ఇక్కడా ఉంటూ కాచుకొని ఉన్నాడు. అప్పుడు ఒక పిచ్చివాడు వచ్చి శవాన్ని చూచి, దెబ్బతిన్న 
పశువువలె వెనక్కి తిరిగి పారిపోయాడు. 


వ. వాని సంవర్తుంగా నెజింగి యజ్ఞనపతి యాతని పజ్జన చనంజన నతండు మరలిచూచి పై ధూళి సల్లియు 

నుమిసియు వేయజుచందంబు భావింప నా భూవల్లభుండు. 47 
ప్రతిపదార్థం: వానిన్‌= అతడిని; సంవర్తున్‌+కాన్‌= సంవర్తుడిగా; ఎటింగి= గుర్తించి; ఆ+జనపతి= ఆ రాజు; అతని= ఆ సంవర్తుడి; 
పజ్జన్‌+అ= వెనుకనే; చనన్‌+చనన్‌= పోగా పోగా; అతండు= అతడు; మరలిచూచి= తిరిగి చూచి; పైన్‌= ఆ రాజుపై ధూళి+చల్లియున్‌= 


దుమ్ము చల్లి; ఉమిపియున్‌= ఉమ్మి వేసి; వేదుణు+చందంబున్‌= పిచ్చివాడి రీతిని; భావింపన్‌= కలిగించగా; ఆ భూవల్లభుండు= ఆ 


రాజి. 


తాత్పర్యం: అతడిని సంవర్తుడినిగా గుర్తించి ఆ రాజు అతడి వెనుకనే పోగా పోగా అతడు తిరిగి చూచి రాజుపై దుమ్ముచల్లి, 
ఉమిసి, పిచ్చివాడివలె (ప్రవర్తించగా ఆ రాజు, (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర వినయముతో గేల్‌ మొగుచుచు । ననుగమనం బుడుగ కరుగ నాతండును ని 
ర్టనమగు ప్రదేశమునకుం । జని యొక వటవిటపి నీడ జదికిల( బడియెన్‌. 48 


ప్రతిపదార్థం: వినయముతోన్‌= వినయంగా; కేల్‌= చేతులు; మొగుచుచున్‌= ముడిచి నమస్కరిస్తూ; అనుగమనంబు= వెంట 
వెళ్ళటాన్ని; ఉడుగక= వదలకుండా; అరుగన్‌= వెళ్ళగా; అతండును= సంవర్తుడూ; నిర్ణనము+అగు= ఎవరూ లేని ఏకాంతమైన 
ప్రదేశమునకున్‌+చని= ఒక చోటికి వెళ్ళి; ఒక వట విటపి నీడన్‌= ఒక మర్రిచెట్టు నీడలో; చదికిలన్‌+పడియెన్‌= చతికిలపడ్డాడు. 


తాత్సర్యం: వినయంగా చేతులు జోడించుకొని నమస్కరిస్తూ ఆయన ఎట్టా వెళ్ళితే అట్లా వెళ్ళుతూ పోగా పోగా ఆ 
సంవర్తుడు ఒక ఏకాంతమైన చోటికి వెళ్ళి, ఒక మర్రిచెట్టు నీడన చతికిలపడ్డాడు. 


వ. డప్పిభావించుకొని యమ్మహాత్తుం డట్లు గూర్చుండుటయు. 49 


తాత్సర్యం: దప్పి ఉన్నవాడివలె (భావిస్తూ) ఆ మహాత్ముడు అట్టా కూర్చుండగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్ల 


ఆరాజు సేరి సాష్టాంగప్రణామంబు। సేసి నిల్షిన “నను జెప్పి నిన్ను 

ననఘ! పుత్తెంచిన యతని పే రెటి(గింపు । నిజమైన సిద్ధించు నీ మనోర 

థంబు; బొంకగు నేని(దల యేడు వ్రయ్యలై। పడు' దని యమ్ముని పలుకుటయును 
నారదు. డెటింగించె నాకు మి'మ్మని నిజ। మాడిన సంవర్తు('డాత(డెచట 


తే. నేమి తెటింగున నున్నవాం డెటుంగవలయు('। జెప్పు మనుడు “మీ తెజింగెల్లం జెప్పి నన్ను 
నిందు. బుత్తెంచు నపుడ యయ్యోడ్యధర్మ। పరుండు సొద. జొచ్చి నని చెప్పి నరవరుండు. 50 


ప్రతిపదార్థం: ఆ+రాజు= ఆ మరుత్తుడు; అపుడు; చేరి= సంవర్తుడిని సమీపించి; సాష్టాంగ ప్రణామంబు+చేసి= ఎనిమిది అవయవాలు 
పుడమి సోకేటట్టు నమస్కారంచేసి; నిల్చినన్‌= నిలువగా; అనవు!= ఓ పుణ్యాత్మా!; ననున్‌+చెప్పి= నన్ను గురించి చెప్పి; 
నిన్నున్‌+పుత్తెంచిన+అతని పేరు= నిన్ను పంపిన అతడి పేరు; ఎజింగింపు(ము)= చెప్పుము; నిజమైనన్‌= నీవు చెప్పేది నిజమైతే; నీ 
మనోరథంబు= నీ కోరిక; సిద్దించున్‌= నెరవేరుతుంది; బొంకు+అగున్‌+ఏని= అబద్దమైతే; తల+ఏడు+(వ్రయ్యలై+పడుదు(వు)+అని= 
తల ఏడు ముక్కలై చనిపోతావు అని; ఆ+ముని= ఆ ముని; పలుకుటయును= పలుకగా; నాకున్‌= నాకు; మిమ్మున్‌= మిమ్ములను 
గురించి; నారదుండు= నారదమహర్షి, ఎటింగించెన్‌+అని= తెలిపాడని; సంవర్తుండు; నిజము+ఆడినన్‌= నిజం చెప్పగా; అతండు= ఆ 
నారదుడు; ఎచటన్‌+ఏమి+తెణు(గునన్‌+ఉన్నవా(డు?= ఎక్కడ ఏం చేస్తున్నాడు?; ఎజు(గన్‌ వలయున్‌= తెలిసికొనాలి; చెప్తుము+అనుచున్‌= 
చెప్తుమనగా; మీ తెజంగు+ఎల్లన్‌+చెప్పి= మీ వైనాన్ని గురించి అంతా చెప్పి; నన్నున్‌+ఇందున్‌+పుత్తెంచు+అపుడ= నన్ను ఇక్కడికి 
పంపించేటప్పుడే; ఆ+-ఈడ్య+ధర్మపరుండు= పొగడదగిన ధర్మ నిష్టుడైన ఆ నారదుడు; సొదన్‌+చొచ్చెన్‌= చితిలో ప్రవేశించాడు; అని; 
నరవరుండు= ఆ రాజు; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఆ సంవర్తుడు అట్లా కూర్చోగానే మరుత్తుడు అతడిని సమీపించి నమస్కరించి నిలిచాడు. 'మహాత్మా! నన్ను 
గురించి చెప్పి నిన్ను పంపించిన వారెవరో చెప్పుము. నీవు చెప్పేది నిజమైతే నీ కోరిక నెరవేరుతుంది. అబద్దమైతే తల ఏడు 
ముక్కలై చస్తావు' అని సంవర్తు డన్నాడు. దానికి ఆ రాజు “అయ్యా! మిమ్ములను గురించి నారద మహర్షి నాకు తెలిపాడు” 
అని నిజం చెప్పాడు. అయితే అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? తెలిసికొనాలి చెప్పుము” అని సంవర్తుడు 
అడిగాడు. 'స్వామీ! మీ వైనమంతా నాకు చెప్పి నన్ను ఇక్కడికి పంపిస్తున్న సమయంలోనే ఆ మహర్షి చితి పేర్చి అందులోకి 
ప్రవేశించాడు అని మరుత్తుడు (నారదుడు ఎట్టా చెప్పాడో అట్లాగే) చెప్పాడు. 


విశేషం: ఈ సందర్భాన్ని కేవలం సాంకేతికంగా అర్థం చేసికొంటేనేగాని “ఇతిహాసం” ఎన్ని లోతులకు పోయి అధ్యాత్మికరహస్యాలను 
వ్యాఖ్యానించిందో పట్టుకొనలేము. 

నారదుడు మహర్షి సంవర్తుడు అవధూత. సంవర్త శబ్దానికి అర్థం ‘తిరిగి వచ్చినవాడు” అని. దేనినుండి? - అన్ని ఇంద్రియ 
సుఖాలనుండీ, భోగం నుండీ, పదవీవ్యామోహం నుండీ, చివరికి మృత్యువునుండీ అని అర్థాలు చెప్పాలి. అందుకే శవాన్ని చూడగానే 
“పారిపోతాడు గుర్తుంచుకో” అని నారదుడు సూచన చేశాడు. అంటే 'మృత్యువెరుగ' డని అర్థం. అట్లాగే అతడికి 'ఇంద్రియలోలత్వం'” 
లేదన్న సారాంశమే నారదుడి 'అగ్నిప్రవేశం'లో ఉన్నది. 


'అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతొ అన్నారు వేదంలో, అగ్ని వాక్కురూపాన్ని పొందిందని, శుచిమంతుడు అగ్నిరూపంలో ఉంటాడని 
అర్థం. కాబట్టి నారద - సంవర్తుల నడుమ రహస్యంగా జరిగిన “సాంకేతిక భావ (ప్రకటని ఈ సంఘటనలో ఉన్నది. నిజంగా నారదుడు అగ్ని 
(ప్రవేశం చేశాడని కాదు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 23 


వ. చెప్పిన నప్పరమముని యప్పుడమిటేని యాననం బాలోకించి, 51 
ప్రతిపదార్థం : చెప్పినన్‌; ఆ+పరమముని= ఆ గొప్ప బుషి ఆ+పుడమిటేని= ఆ రాజుయొక్క; ఆననంబు= సుఖాన్ని; ఆలోకించి=చూచి. 
తాత్సర్యం: మరుత్తుడు అట్లా చెప్పగా ఆ బుషిశ్రేష్పుడు ఆ రాజును చూచి ఇట్లా అన్నాడు. (తరువాతి పద్యంతోఅన్వయం) 


క _ 'ననుంగానంగ నీ వచ్చిన । పని యెయ్యది?' యనిన నృపతి 'నా యజ్ఞం 
బునకు( గృప మీర లుపద। రృనముం జేయంగ వలయు సంయమినాథా! 52 


ప్రతిపదార్థం: ననున్‌+కానంగన్‌= నన్ను చూడటానికి; నీ+వచ్చిన= నీవు వచ్చిన; పని+ఏ+అది?= పని ఏమిటి?; అనినన్‌= అనగా; 
నృపతి= రాజు; సంయమినాథా!= బుషిశ్రేష్టుడా!; నా యజ్ఞంబునకున్‌= నేను చేయబోతున్న యజ్ఞానికి; మీరలు= మీరు; 
ఉపదర్శనమున్‌*చేయంగన్‌+వలయున్‌= ఉప(ద్రష్టగా వ్యవహరించాలి. 


తాత్పర్యం: 'నన్ను చూడటానికి నీవు వచ్చిన పని ఏమిటి?” అని సంవర్తుడు అడిగాడు. దానికి ఆ రాజు 'ఓ బుషిశ్రేష్టుడా! 
నేను చేయబోయే యజ్ఞానికి మీరు ఉపదర్శనం చేయాలి" అంటూ ఇంకా ఇట్టా అన్నాడు. 


వ. U#° =? శ్రర డనువాండ భవదీయజనకుం డుపాధ్యాయుండు గా గ్రతుకర్తయైన కరంధముని పాత్రుందడి 
ననుటయు సంవర్తుండు సంప్రీతి నాతనితో 'నీవు నీ కార్యంబు నాకుం జెప్పితి; నా తెబింగు వినుము; మా యన్న 
యగు బృహస్పతి దన తపోబలంబున నన్ను నవమానించిన మదీయ గృహధనాది వస్తువు లెల్లను విడిచి యిట్లు 
దిరిగెద; నను బోటి పేద నీ కుపద్రష్ట యైన నయ్యెడు పెంపునుం గలదె? యమ్మహాతు నీవు పరియింపు మట్లుగాక 
యేన కావలయు నను తలంపు గలదేని. 53 


ప్రతిపదార్థం: ఏను= నేను; మరుత్తుండు+అనువా(డన్‌= మరుత్తుడు అనే వాడను; భవదీయజనకుండు= మీ తండ్రి అంగిరసుడు; 
ఉపాధ్యాయుండుగాన్‌= ఉపద్రష్టగా; క్రతుకర్త+ఐన= (క్రతువులు చేసిన; కరంధముని= కరంధముడియొక్క; పాత్రుండను= మనుమడిని; 
అనుటయున్‌= అనగా; సంవర్తుండు; సంపప్రీతిన్‌= (ప్రేమతో; అతనితోన్‌; నీవు నీ కార్యంబు= నీవు నీ పనిని; నాకున్‌+చెప్పితి(వి)= 
నాకు చెప్పావు; నా తెజంగు+వినుము= నా విషయం వినుము; మా+అన్న+అగు= మా అన్న అయిన; బృహస్పతి; తన తపోబలంబునన్‌= 
తన తపశ్శక్తి ప్రభావంతో; నన్నున్‌= నన్ను; అవమానించినన్‌= అవమానపరిస్తే; మదీయ= నా; గృహధనాది వస్తువులు+ఎల్లనున్‌= 
గృహం, ధనం, వస్తువులు మొదలైన వాటి నన్నిటినీ; విడిచి= వదలి; ఇట్టు+తిరిగెదన్‌= ఇట్టా తిరుగుతున్నాను; నను+బోంటి= నా 
వంటి; పేద= నిరుపేద; నీకు+ఉపద్రష్ట ఐనన్‌= నీకు ఉపదర్శనం చేయిస్తే; అయ్యెడు పెంపునున్‌+కలదె?= ఒరిగే వైభవం ఏమిటి?; 
ఆ+మహాత్మున్‌= పెద్దవాడైన ఆ బృహస్పతిని; నీవు; వరియింపుము= వరించుము; అట్టుగాక= అట్లా కాకుండా; ఏను+అ= నేనే; 
కావలయున్‌+అను తలంపు+కలదు+ఏని= కావాలి అని ఆలోచన ఉంటే. 


తాత్సర్యం: 'నా పేరు మరుత్తుడు. మీ తండ్రి అంగిరసుడు ఉపద్రష్టగా వ్యవహరించగా చాలా క్రతువులు చేసిన కరంధముడి 
మనుమడిని,” అని చెప్పగా సంవర్తుడు అభిమానంతో మరుత్తుడిని చూచి ఇట్లా అన్నాడు 'రాజా! నీ పనిని నీవు చెప్పావు. 
ఇక నా విషయం వినుము. మా అన్న బృహస్పతి తన తపోబలంతో నన్ను అవమానపరిచాడు. అందుచేత నా ఇంటిని, 
ధనాన్ని, వస్తుసముదాయాన్ని అంతటినీ వదలివేసి ఇట్టా తిరుగుతున్నాను. నా వంటి నిరుపేద నీకు ఉప(ద్రష్టగా ఉంటే నీకు 
ఒరిగే వైభవం ఏమిటి? పెద్దవాడైన ఆయననే కోరుకొనుము. అట్లా కాకుండా నేనే కావాలి అని నీకు మనసులో ఉంటే 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ అన్ననాకు మాన్యుండాతండు వనుపంగ । నాచరింతు నీదు యాగమునకు 
నొజ్జితనము వేగ మర్వీశ! యగ్గురుం। గని యనుజ్ఞ వడయు' మనిన విభుండు. 54 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ= రాజా!; అన్న= బృహస్పతి; నాకున్‌+మాన్యుండు= నేను గౌరవింపదగినవాడు; అతండు= అతడు; 
పనుపంగన్‌+అనుమతిస్తే; నీదు యాగమునకున్‌= నీ యజ్ఞానికి; ఒజ్జతనమున్‌= ఉపాధ్యాయత్యాన్ని; ఆచరింతున్‌= నిర్వహిస్తాను; 
వేగము+అ= వెంటనే; అ+గురున్‌+కని= ఆ దేవగురువును చూచి; అనుజ్ఞ+పడయుము= అనుమతి పొందుము; అనినన్‌= అని 
చెప్పగా; విభుండు= ఆ రాజు. 


తాత్పర్యం: రాజా! మా అన్నగారు గౌరవార్హుడు. అతడు అనుమతిస్తేనే నేను నీ యాగానికి ఉపద్రష్టగా ఉండగలను. 
కనుక వెంటనే మా అన్నను చూచి ప్రార్థించి అనుమతి సంపాదించుము” అని సంవర్తుడు అన్నాడు. అప్పుడు ఆ రాజు 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


స్రీ “ఆతని కడకు ము నృరిగితి( గృప పుట్టం। బలికితి; నతండు నా పలుకు సరకు 
గొనక యమర్త్యయాజనము ననుష్టించు । నేను మర్త్యుని యొజ్జ నేల యగుదు? 
ననియె నాతోడి యీసున వాసవుండు గురు । నుడిపిన కతమున( గడి గురుడు 
నను ధిక్కరించె నింకనఘ! యందేమని । పోదు? మీ మాహాత్మ్యమునను వాస 


ఆ. వుని నతిక్రమింతు వని నమ్మి యున్నా(డ; । గకొనంగవలయు. గరుణ వెలయి 
ననిన మునియు 'నట్ల యయ్యెడుంగా కని । పలికె మటియు నా నృపాలుతోడ. 55 


ప్రతిపదార్థం: అతని కడకున్‌= అతడి వద్దకు; మున్ను+అరిగితిన్‌= ముందు వెళ్ళాను; కృప పుట్టన్‌+పలికితిన్‌= దయ కలిగేటట్టు 
మాటాడాను; అత(డు= ఆ బృహస్పతి; నా పలుకున్‌= నా మాటను; సరకుగొనక= లెక్కచేయక; అమర్య్య= దేవతలయొక్క; యాజనమున్‌= 
యజ్ఞ కార్య నిర్వహణం; అనుస్టించు= ఆచరించే; నేను; మర్త్యుని= మానవుడి; ఒజ్జన్‌= ఉపాధ్యాయుడిగా; ఏల+అగుదున్‌?= ఎట్టా 
అవుతాను?; అనియెన్‌= అన్నాడు; నా తోడి+ఈసునన్‌= నాపైన అసూయతో; వాసవుండు= ఇంద్రుడు; గురున్‌= బృహస్పతిని; 
ఉడిపిన కతమునన్‌= ఆపివేసినందువలన; కడంగి= పూని; గురుండు= ఆ బృహస్పతి; ననున్‌+ధిక్కరించెన్‌= నన్ను ఎదిరించి మాటాడాడు; 
ఇంకన్‌= ఇక; అందున్‌+ఏమని+పోదున్‌?= ఆ స్వర్గానికి ఏమని వెళ్ళను?; మీ మాహాత్మ్య్యమునను= మీ తపఃప్రభావంతో; వాసవునిన్‌+ 
అతి[క్రమింతువు+అని= ఇంద్రుడిని మీరి వ్యవహరించగలవని; నమ్మి+ఉన్నాండన్‌= నమ్మి ఉన్నాను; అనఘ!= ఓ పుణ్యాత్మా!; కరుణ 
వెలయన్‌= కరుణతో; కైకొనంగన్‌+వలయున్‌= ఉపాధ్యాయత్యాన్ని తప్పక తీసికొనాలి; అనినన్‌= అనగా; మునియున్‌= సంవర్తుడు 
కూడా; అట్టు+అయ్యెడున్‌+కాక+అని= అట్లాగే కానిమ్ము అని; ఆ నృపాలుతోడన్‌= ఆ రాజుతో; పలికెన్‌= అన్నాడు; మటియున్‌. 


తాత్పర్యం: “స్వామీ! నేను ముందే బృహస్పతివద్దకు వెళ్ళి, అతడికి దయపుట్టెటట్టుగా ఎంతో వినయంగా మాటాడాను. 
అయినా అతడు నా మాటలు లెక్క చేయలేదు. దేవతల యజ్ఞాలను జరిపించే తాను మానవుల కుపాధ్యాయుడిగా ఎట్టా 
ఉండటం? అన్నాడు. నాపైన అసూయతో బృహస్పతిని ఇంద్రుడు ఆపివేయటంవలన బృహస్పతి నన్ను అట్లా ఎదిరించి 
మాటాడాడు. ఇక మరల అక్కడికి ఏమని వెళ్ళను? మీ తపః।ప్రభావంతో ఇంద్రుడిని అతిక్రమించగలరని నమ్మకంతో 
నేను ఉన్నాను. ఓ పుణ్యాత్మా! కరుణతో ఉపాధ్యాయత్యాన్ని తప్పక మీరు స్వీకరించాలి” అని ఆ రాజు కోరగా సంవర్తుడు 
ఆ రాజుతో అట్లాగే కానిమ్ము' అంటూ ఇంకా ఇట్టా అన్నాడు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 25 


తే. “అయ్యెడుం గాక యిపుడు నీ కనుచు 'నీవు । సంచలించిన యప్పుడు శాప మిత్తు 

నీకు గీడును బాటిల్లు నింత దలంచి । సుస్టిరుండవు గావలె సుజనవర్య! 56 
ప్రతిపదార్థం: ఇపుడు= ఇప్పటికి; నీకున్‌+అయ్యెడున్‌+కాక= నీవు కోరినట్టే అవుతుంది గాక; అనుచున్‌= అంటూ; సుజనవర్య!= 
మంచివారిలో శ్రేష్టుడవైన ఓ రాజా! సంచలించిన+అప్పుడు= నీవు యజ్ఞదీక్షనుండి కదలితే అప్పుడు; శాపము+ఇత్తున్‌= శాపం 
ఇస్తాను; నీకున్‌+కీడునున్‌+పాటిల్లున్‌ నీకు దానివలన కీడు కూడా కలుగుతుంది; ఇంత+తల(చి= దీనినంతా ఆలోచించి; సుస్థిరుండవు+ 
కావలెన్‌= నీవు స్థిరచిత్తుడుగా యజ్ఞదీక్ష నిర్వహించాలి. 

తాత్సర్యం: 'రాజా! ఇప్పటికి నీవు కోరినట్టే అవుతుంది పొమ్ము. కాని, నీవు ఎప్పుడు యజ్ఞదీక్షనుండి కదలుతావో అపుడు 

శాపం పెట్టుతాను. దానివలన నీకు కీడు కలుగుతుంది. ఇదంతా ఆలోచించి నీవు స్థిరచిత్తంతో యజ్ఞదీక్ష నిర్వహించాలి 

జాగ్రత్త! 

వ. ఏను నీ యధ్వరంబున కుపదర్శనంబు సేయుచుండ నద్దివస్పతియు బృహస్పతియు( బ్రద్వేషించి రోషంబు 
వాటింతురు; దానికి నులికి నీవు సంచలించిన మదీయ శాపంబునం గీడు వచ్చు; నింత దలంచి సుస్థిర 
నిశ్చయుండవు గావలయు విచారించుకొ' మ్మనిన నమ్మహనీయుతో నమ్మహీనాథుండు. 57 

ప్రతిపదార్థం: ఏను= నేను; నీ+అధ్వరంబునకున్‌= నీ యాగానికి; ఉపదర్శనంబు చేయుచుండన్‌= ఉపద్రష్టగా వ్యవరిస్తున్నప్పుడు; 
ఆ+దివస్పతియున్‌= ఆ స్వర్గాధిపతి ఇంద్రుడూ; బృహస్పతియున్‌= ఆ దేవ గురువు బృహస్పతీ; ప్రద్వేషించి; నన్ను మిక్కిలిగా 
ద్వేషించి; రోషంబు+పాటింతురు= కోపం పూనుతారు; దానికిన్‌= దానికి; ఉలికి= భయపడి; నీవు; సంచలించినన్‌= భయపడి దీక్షను 
విరమిస్తే; మదీయ శాపంబునన్‌= నా శాపంవలన; కీడు వచ్చున్‌= కీడు కలుగుతుంది; ఇంత+తలంచి= ఇదంతా ఆలోచించి; సుస్థిర 
నిశ్చయుండవు+కావలయున్‌= గట్టి నిర్ణయం కలిగినవాడవు కావాలి. విచారించుకొమ్ము+అనినన్‌= బాగా ఆలోచించుకొనుము - 
అనగా; ఆ+మహనీయుతోన్‌= ఆ మహానుభావుడితో; ఆ+మహీనాథుండు= ఆ భూపతి (ఇట్లా అన్నాడు). 

తాత్పర్యం: నేను నీ యాగం నడిపిస్తుంటే ఇంద్రుడు, బృహస్పతి నా మీద కోపగించుకొని, నీ యజ్ఞానికి ఎన్నో ఆటంకాలు 

కలిగించవచ్చును. దానికి భయపడి యజ్ఞం విరమించుకొంటే నేను నిన్ను శపిస్తాను. దానివలన కీడు జరుగవచ్చును. 

ఇదంతా ముందుగా ఆలోచించి సుస్థిరమైన నిశ్చయం కలిగి దీక్ష తీసికొనుము. బాగా ఆలోచించుకొనుము' అని ఆ 

మహర్షి చెప్పగా రాజు (తరువాతి పద్యంతో అన్వయం.) 

0 


(సంవర్తుండు మరుత్తుని యజ్ఞమున కుప ద్రష్ట యగుట (సం.14-7-23)) 
సీ. “నీకృపగాంచితి నాకు నింకొండు వి। చారంబు లేటికి? సంయమీంద్ర! 
యా దివస్పతియు బృహస్పతియును నేల? । పశుపతి విద్వేషపరత( గల(చె 
నేనియు( గలయగుదునే?' యని పలికి 'మీ। సంగతి వాసిన సరసిజాప్త 
చంద్రతారకకులా చలములు గల యంత । కాలంబు బుణ్యలోకములు లేక 
తే. పోవు” నని శపథము శుద్దభావవృత్తి(। బలుకుటయు, మెచ్చి యమ్మునిపతి 'మహీంద్రు 
కంటె నిను ధనవంతునిగా నొనర్ది । క్రతువు నడపుదు' నని చెప్పి ప్రమద మెసంగ. 58 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సంయమి+ఇం(ద్ర!= బుషిశ్రేష్టుడా!; నీ కృప+కాంచితిన్‌= నీ దయను పొందాను; నాకున్‌+ఇంకన్‌+ఒండు= నాకు 
ఇంకవేరే విచారంబులు+ఏటికిన్‌= ఆలోచనలు ఎందుకు?; ఆ దివస్పతియున్‌= ఆ ఇంద్రుడూ; ఆ+బృహస్పతియున్‌= ఆ బృహస్పతీ; 
ఏల?= మాత్రమే ఏమిటి?; పశుపతి= ఆ ఈశ్వరుడే; విద్వేషపరతన్‌= శత్రుత్వంతో; కలణెన్‌+ఏనియున్‌= నన్ను బాధించినా; కలం 
గుదునే?= బాధపడి భయపడతానా?; అని పలికి; మీ సంగతి+పాసినన్‌= మీతో స్నేహాన్ని పోగొట్టుకుంటే; సరసిజ+ఆప్త= సూర్యుడు; 
చం(ద్ర= చంద్రుడు; తారక= నక్షత్రాలు; కుల+అచలములు+కల+అంత+కాలంబున్‌= సప్తకులపర్వతాలు ఉన్నంత కాలమూ; 
పుణ్యలోకములు= పుణ్యలోకాల ప్రాప్తి; లేకపోవును+అని= లేకపోతాయి అని; శుద్దభావవృత్తిన్‌= పరిశుద్ధమైన మనోనిశ్చయంతో; 
పలుకుటయున్‌= చెప్పగా; ఆ+మునిపతి= ఆ బుషిశ్రేష్టుడు; మెచ్చి= మెచ్చుకొని, నినున్‌+*మహేంద్రుకంటెన్‌= నిన్ను ఇంద్రుడికంటె; 
ధనవంతునిగాన్‌+ఒనర్భి= ధనవంతుడిగా చేసి; (క్రతువు నడపుదున్‌+అని= (క్రతువు నడిపిస్తానని; ప్రమదము+ఎస(గన్‌+చెప్పి= 
సంతోషం పుట్టిటట్టు చెప్పి. 

తాత్సర్యం: 'బుషిశ్రేష్టుడా! నీ దయను పొందాక నాకు మరో ఆలోచన ఎందుకు? ఆ ఇం[ద్రబృహస్పతులే కాదు, సాక్షాత్తు 
ఆ పరమేశ్వరుడే కోపగించుకొని అడ్డుపెట్టినా భయపడతానా? మీతో స్నేహం పోగొట్టుకొనటం జరిగితే సూర్య, చంద్ర, 
తారక కులపర్వతా లున్నంత కాలమూ నాకు పుణ్యగతులు కలుగుతాయా?” అని పరిశుద్దమైన మనోనిశ్చయంతో మరుత్తుడు 
పలికాడు. ఆ మాటలు విని, ముని(శ్రేష్టుడైన సంవర్తుడు మెచ్చుకొన్నవాడై '(రాజా! నిన్ను ఇంద్రుడికంటె ధనవంతుడిగా చేసి 
యజ్ఞం నడిపిస్తా నని సంతోషం కలిగేటట్లు చెప్పి సప్తకులపర్వతములు:- 1.మహేంద్రము, 2.మలయము. 3.సహ్యము, 
4.శక్తిమంతము, 5. గంధమాదనము; 6.వింధ్రము,7.పారియాత్రము. చెప్పి. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. మటథియు నిట్లను 'నెత్తెబింగున నేను ధనవంతుండ నగుదు నంటేని వినుము. హిమవంతంబు నుత్తర భాగంబున 
ముంజవంతంబను పర్వతంబుగల దందు శివుండు శివాసహాయుండై సురసిద్ద గరుడగంధర్వాది సమస్త భూత 
జాలంబు సేవింప విహరించుచుండు. 59 

ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటాడు; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; నేను; ధనవంతుండన్‌+ 

అగుదున్‌+అంటేని= నేను ఎట్టా ధనవంతుడిని అవుతాను అని అంటావా!; వినుము; హిమవంతంబు+ఉత్తరభాగంబునన్‌= 

హిమలయాలకు ఉత్తర భాగంలో; ముంజవంతంబు+అను= ముంజపంత మనే; పర్వతంబు కలదు= పర్వతం ఉన్నది; అందున్‌= ఆ 

చోట; శివుండు= శివుడు; శివా సహాయుండు+ఐ= పార్వతీదేవితో కూడి; సుర= దేవతలచేత; సిద్ద= సిద్దులచేత; గరుడ= గరుడులచేత; 

గంధర్వ+ఆది= సమస్త భూత జాలంబు= గంధర్వులు మొదలైన సమస్త భూత సమూహాలూ; సేవింపన్‌= సేవిస్తుండగా; విహరించుచున్‌+ 
ఉండున్‌= విహరిస్తూ ఉంటాడు. 

తాత్సర్యం: ఇంకా ఇట్లా అన్నాడు. 'ఏ విధంగా నేను ధనవంతుడిని కాగలను?' అని నీవు అంటావా! అయితే వినుము. 

హిమాలయాలకు ఉత్తరభాగంలో ముంజవంత మనే పర్వతం ఉన్నది. అక్కడ శివుడు పార్వతితో కూడి దేవతలు, సిద్దులు, 

గరుడులు, గంధర్వులు మొదలైన సమస్తభూతాలచేత సేవించబడుతూ విహరిస్తుంటాడు. 


కు మరణజరారోగము ల । గ్గిరి యే డిరవులను లే వఖిల గుల్మలతా 
తరువులం గుసుమఫలంబులు । గర మొప్పచునుండు నెల్లకాలము లందున్‌. 60 


ప్రతిపదార్థం: ఆ+గిరి+ఏడు+ఇరవులను= ఆ కొండలోని ఏడు దిక్కులలోనూ; మరణ= మరణం; జరా రోగములు= ముసలితనం, 
రోగాలు; లేవు= ఎక్కడా కనిపించవు; అఖిల= అన్ని విధాలైన; గుల్మ= పాదలు; లతాతరువులన్‌= తీగలలోను, చెట్టలోను; 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 27 


ఎల్లకాలములందున్‌= అన్ని కాలాలలోను; కుసుమ ఫలంబులు= పూలు; పండ్లు; కరము= మిక్కిలిగా; ఒప్పుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ 
ఉంటాయి. 


తాత్పర్యం: ఆ కొండలో ఎక్కడా జరారోగమరణాలు లేవు. అన్ని బుతువులలోనూ పొదలలో, తీగలలో, చెట్లలో పూలు, 
పండ్లు సమృద్దిగా కనిపిస్తాయి. 


విశేషం : ముంజపర్వతం ఉత్తరదిశలో ఉన్నది. కనుక తక్కిన ఏడు దిక్కులనూ (ప్రస్తావించారని అర్థం. అంటే “ఎక్కడా లేదని” అర్థం 
చు వావి థి థి 
చూ. పద్యం 76 
తే. ఆ నగంబు పార్శ్వంబుల నరుణకిరణ । రుచివితావితానంబు ననుకరించుచు వెలుంగు 
శుద్దకాంచనమయ శిలాస్టూలవాలు । కాప్రభాజాల మాశ్చర్యకారి యగుచు. 61 


ప్రతిపదార్థం: ఆ నగంబు= ఆ కొండయొక్క; పార (ంబులన్‌= |ప్రక్కలలో; అరుణకిరణ= సూర్యుడి (ఎర్రటి కిరణాలు కలిగిన); 
రుచివితానంబున్‌= కాంతి సమూహాన్ని; అనుకరించుచున్‌= పోలి; ఆశ్చర్యకారి+అగుచున్‌= ఆశ్చర్యం కలిగిస్తూ; శుద్దకాంచనమయ= 
మేలిమి బంగారుతో నిండిన; శిలా= రాళ్ళతోనూ; స్టూలవాలుకా (ప్రభాజాలము= పెద్ద ఇసుక రేణువుల కాంతి సముదాయం; 
వెలుంగున్‌= ప్రకాశిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: ఆ కొండ ప్రక్కల సూర్యకిరణాలను పోలిన బంగారు రాళ్ళు, బంగారు ఇసుక ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తూ 
ఉంటాయి. (అది అంత గొప్ప దివ్యభూమి అని తాత్సర్యం). 


వ. మన మయ్యెడకుం బోయి. 62 
ప్రతిపదార్థం: మనము; ఆ+ఎడకున్‌= ఆ (ప్రక్కకు; పోయి. 
తాత్సర్యం: మనం ఆ ప్రాంతానికి వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, శ్రీకంఠు రుద్రుని శివుంబూషదంతఘ్ను। హరునిం గపర్ది శంకరుని నంత 
కాంతకు వరదుని నాదిదేవుని. ద్రిలో । చను సహస్రాక్షుని శాంతమూర్తి. 
జీరవాసుని ధన్వి సిద్దు దండధరు మృ। గవ్యాధు నుష్టీషి గనకబాహుం 
బశుపతి వృషు భూతపతి మాతృభక్తుని । నజు నగ్నివక్తుని నభవు భవుని 


ఆ. భక్తిం బ్రస్తుతించి ప్రణతులందేల్లి త। త్మరుణ వడసి పసిండి ద్రవ్వి తండ 


వాలి 


ములు నృపాల! పెక్కుమోపులు దెత్తము । రమ్ము భారవహులఈ. దెమ్ము చాల.” 63 


ప్రతిపదార్థం: శ్రీకంఠున్‌= విషకంఠుడిని; రుద్రున్‌= రుదం రోదనం ద్రావయతీతి- రుద్రః రోదనమును బాఅగద్రోలువాండు; 
రోదించే (శబ్దించే) వాడిని; శివున్‌= శుభం కూర్చేవాడిని; పూషదంతఘ్నున్‌= సూర్యుడి దంతా లూడగొట్టిన వాడిని; హరునిన్‌= 
సకలాన్ని హరించేవాడిని; కపర్షిన్‌= పెద్ద జటాజూటం కలవాడిని; శంకరునిన్‌= శుభకారకుడిని ('శం' అంటే శుభం); అంతక+అంతకున్‌= 
యముడికి యముడివంటివాడిని (మృత్యుంజయుడని అర్థం); వరదునిన్‌= కోరిన వరాలు ఇచ్చేవాడిని; ఆదిదేవునిన్‌= దేవతలలో 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొదటివాడిని; (త్రిలోచనున్‌= మూడు కన్నులు కలవాడిని; సహ(స్రాక్షునిన్‌= వేయి కన్నులు కలవాడిని; శాంతమూర్తిన్‌= పరమశాంత 
స్వరూపుడిని; చీరవాసునిన్‌= ఏనుగు చర్మాన్ని ధరించినవాడిని; ధన్విన్‌= పినాకమనే ధనుస్సును ధరించినవాడిని; సిద్దున్‌= సిద్దసమాధి 
నిష్టుడిని; దండధరున్‌= దండాన్ని ధరించినవాడిని; మృగవ్యాధున్‌= వేటలాడేవానిని; ఉష్టీషిన్‌= తలపాగా ధరించినవాడిని; కనకబాహున్‌= 
బంగారు బాహువులు కలవాడిని; పశుపతిన్‌= పశువులకు- (ప్రాణులకు పతిని; వృషున్‌= వర్షించేవాడిని; భూతపతిన్‌= సర్వభూతపతిని; 
మాతృభక్తునిన్‌= మాతకు భక్తుడైన వానిని; అజున్‌= పుట్టుకలేనివానిని; అగ్నివ(క్రునిన్‌= అగ్ని ముఖంలో కలవాడిని; అభవున్‌= 
పుట్టుకలేనివానిని; భవునిన్‌= స్వయంగా జన్మించినవాడిని (అట్లాంటి మహాశివుడిని); (మనం చూచి); నృపాల!= ఓ రాజా!) భక్తిన్‌= 
భక్తితో; ప్రస్తుతించి= స్తోత్రాలు చేసి; ప్రణతులన్‌+తేల్చి= నమస్కారాలతో తృప్తి కలిగించి; తద్‌+కరుణ+పడసి= ఆయన కరుణ 
పొంది; పసిండి= బంగారును; త్రవ్వి తండములు= సమృద్దిగా; పెక్కు మోవులు+తెత్తము= చాలా పెద్ద పెద్ద మూటలుగా కట్టి 
మోయించుకొని తీసికొని వద్దాము. రమ్ము= రమ్ము; బయలుదేరుము; చాల= చాలమంది; భారవహులన్‌= బరువులు మోసే పనివారిని; 
తెమ్ము= వెంట పిలుచుకొని రమ్ము. 


తాత్పర్యం: “రాజా! అట్లాంటి చోట మన మిద్దరం వెళ్ళి - విషకంఠుడు, రుద్రుడు, శివుడు, పూషదంతఘ్నుడు, హరుడు, 
కపర్షి, శంకరుడు, అంతకాంతకుడు, వరదుడు, ఆదిదేవుడు, త్రిలోచనుడు, సహ(్రాక్షుడు, శాంతమూర్తి, చీరవాసుడు, 
ధస్సి, సిద్దుడు, దండధరుడు, మృగవ్యాధుడు, ఉష్లీషుడు, కనకబాహుడు, పశుపతి, వృషుడు, భూతపతి, మాతృభక్తుడు, 
అజుడు, అగ్నివక్రుడు, అభవుడు, భవుడు అయిన ఆ మహేశ్వరుడిని వివిధరీతులలో ప్రస్తుతించి, నమస్కారాలతో తృప్తి 
కలిగించి, ఆయన దయను సంపాదించి, అక్కడున్న బంగారును కోకొల్లలుగా పెద్దపెద్ద మూటలు కట్టించి మోయించుకొని 
వద్దాము, బయలుదేరుము. బరువులు మోసేవారిని దండిగా పిలుచుకొని రమ్ము!' అన్నాడు. 


నిశేషం: ఈ పద్యంలో ఒక గొప్ప శిల్పాన్ని తిక్కనగారు నిక్షిప్తం చేశారు. శివుడిని ఏయే పేర్లతో స్తుతించాలో ఆయా పేర్లను ఇక్కడ 
చెప్పి, తరువాతి పద్యంలో శివుని కరుణను పొందారు - అని చెప్పటంవలన ఈ పేర్లతో శివుడిని స్తుతించారన్న అర్థం వస్తోంది. ఈ 
రహస్యం మనం అర్థం చేసికొంటేనే తిక్కనగారు నాటకీయంగా ఇంత మహారచనను ఎట్టా చేశారో గుర్తించగలుగుతాం. 

ఇక ఈ పద్యంలోని శివస్తుతులలో ఎన్నో పురాణాల కథలు దాగి ఉన్నాయి. కాలకూట భరణజా శ్రీః శోభా కంఠే యస్య సః 
శ్రీకంఠి అని అమరకోశకారుడు అర్థం చెప్పాడు. కాలకూట విషాన్ని (త్రాగటంవలన వచ్చిన నల్లదనం శోభ, దానివలన శోభించిన 
కంఠం కలిగినవాడు శ్రీకంఠుడు (శితికంఠుడని కూడా). 

శివుడు - అంటే శుభాలు కూర్చేవాడని, (బ్రహ్మానందస్వరూపుడు కాబట్టి నిర్వికారుడుగా సదా శమరూపంలో స్థిరంగా 
ఉండే వాడని 'శివు' డన్నారు. అదే “శుభం” కాబట్టి అట్టా ఆయన “శుభమూర్తి' అయ్యా డన్నమాట. 

ప్రళయకాలంలో సర్వాన్నీ హరిస్తాడు కాబట్టి హరుడు. భక్తుల ఆపదలను హరిస్తాడు కాబట్టి హరుడు. హరి” శబ్దానికి 
యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, సింహం, కిరణం, గుర్రం, చిలుక, పాము, కోతి, కప్ప అనే అర్థాలతో పాటు 
విష్ణువు” అనే అర్థం కూడా ఉన్నది. స్థితికారుడు 'హరి లయకారుడు హరుడు’. ఈయనకూడా భక్తుల పాపాలు హరించేవాడే. 
సంస్కృతంలో శబ్దాలు చాలా చిత్రమైన 'శబ్దశక్తి” కలిగినవి. హరిహరాద్దైతానికి మంచి నిదర్శనం హరిహర రూపం. 

కపర్షి - శివుడి జటాజూటానికి కపర్రమని పేరు. సుఖం నిండించేదని 'కపర్ష' శబ్దానికి అర్థం చెప్పుతారు. కపర్షము కలిగినవాడు 
'కపర్షి' అని. గంగను తన జటాజూటంలో బంధించి లోకానికి అపకారం జరుగకుండా చేశాడు. అట్లా 'కపర్ది” లోకాన్ని రక్షించాడు. 

శంకరుడు - “శం” అంటే సుఖం. సుఖరూపి అని, సుఖాన్ని ఇచ్చేవాడని రెండర్జాలు ఉన్నాయి. 

అంతకాంతకుడు - అంతకుడు 'యముడు”. అతడిని అంతంచేసినవాడు “శివుడు. ఎవరిని ఆశ్రయిస్తే మృత్యుభయం 
లేదో అతడు అంతకాంతకుడు. మార్కండేయుడి కథ ఇందుకు నిదర్శనం. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 29 


కోరిన వరాలు ఇస్తాడు కాబట్టి వరదుండు. మహాదేవుడని, ఆదిదేవుడని శివుడికే సేర్చు. తరువాతి దేవతలందరూ శివుడిని 
పూజించినట్లు పురాణాలు చెప్పుతాయి. సూర్యచం(ద్రాగ్నులు ఎవరికి కళ్ళు'గా ఉంటారో అతడు త్రిలోచనుడు” (కాలస్వరూపుడని 
అరం). 

(63 

సహసస్రాక్షుండు - పురుష స్వరూపుడు (చూ. పురుష సూక్తం) సహసస్రాక్షతత్తం శివ, విష్ణు రూపాలలో వ్యక్తమయింది. అదే 
హరిహర రూపం. శాంతమూర్తి (శివుడనే పదం కింద చెప్పబడింది). 

చీరవాసుండు - గజాసురుడిని చంపి, అతడి చర్మాన్ని చీరగా ధరించినవాడు; 

ధన్వి - పినాకమనే ధనుస్సును ధరించి తారకాసుర సంహారం (కుమార రూపంలో) త్రిపురాసుర సంహారం (స్వరూపంలో) 
చేసినవాడు. యోగేశ్వరుడు కాబట్టి సిద్దుడు. కాలదండాన్ని ధరించిన వాడు (యమస్వరూపుడు) కాబట్టి దండధరుడు. వేటాడటంలో ఆసక్తి 
ఉన్నవాడు (చూ. కిరాతార్జునీయ కథ) కాబట్టి మృగవ్యాధుడు. తలపాగా ధరించినవాడుగా ఉత్తరభారతంలో శివుడిని అర్చిస్తారు. (జటాజూటమే 
తలపాగా కావచ్చును). ప్రాణులందరూ పశువులు. కనుక పశుపతి. వరాలు వర్షిస్తాడు. కాబట్టి వృషుడు (వృషభరూపుడు - ధర్మస్వరూపుడు 
కాబట్టి); మాతృభక్తుడు - శివుడు అంబను అర్చించేటట్టుగా శక్తితం[త్రం చెబుతుంది. (ఇక్కడ కూడా శివుడి శివాద్వైతం) అగ్ని వ(క్రుడు - 
అగ్నిముఖుడు (చూ. కుమార సంభవం కథ). అజుడు (బ్రహ్మ - పుట్టుకలేని వాడని) (అభవుడన్నా ఇంతే) భవుడు స్వయంగా పుట్టినవాడు. 


క అని పలికి యమ్మహాతు(డు । గొని పోవంగం బోయి శివు నకుంరితకరుణన్‌ 
గనక మసంఖ్యము మోపులు । గొని వచ్చె నతండు మంచుకొండ యివులకున్‌. 64 


ప్రతిపదార్థం * అని పలికి= అని చెప్పి; ఆ+మహాత్ముండు= ఆ సంవర్తుడు; కొనిపోవంగన్‌= తీసికొని వెళ్ళగా; పోయి= (మరుత్తుడు) 
ముంజపర్వతానికి వెళ్ళి; శివు+అకుంఠిత కరుణన్‌= (అర్చించి అతడియొక్క) మొక్కవోని కరుణతో; కనకము= బంగారం; అసంఖ్యము= 
కొల్లలుగా; మోపులు+కొని= మూటలు కట్టించుకొని మోయించుకొని; అతండు= ఆ రాజు; మంచుకొండ+ఇవులకున్‌= మంచుకొండను 
దాటి బయటికి; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: అట్లా చెప్పి, ఆ సంవర్తుడు తనను వెంటతీసికొని వెళ్ళగా ఆ మరుత్తుడు ఆ పర్వతానికి వెళ్ళి, శివుడిని 
స్తుతించి (ఎట్లా స్తుతించాలో పయి పద్యంలోని శివపర్యాయనామాలలోనే ఉన్నది) అతడి దయను మిక్కిలిగా పొంది, 


బంగారురాసులను హ్‌ తయా మూటలు కట్టించి, బంగారు శిలలను మోపులు కట్టించుకొని, పనివారిచేత 
మోయించుకొని, మోయించుకొని, హిమాలయాలు దాటి నగరం చేరుకొన్నాడు. 


వ. ఇట్లు మహాధనవంతుండై మరుత్తుండు సువర్ణమయంబులుగా యజ్ఞవాటంబును భాండప్రముఖసకల 
క్రియాసాధనంబులును శయ్యాసనాదులుం గావించుకొని తత్రదేశంబున నతిమానుషంబగు విభవం బెసంగ 
యజనంబున కుపక్రమించుటయు, బృహస్పతి యంతయు నెటింగి యంగంబు గృశంబై వెలరువాటునట్టి వగం 
బొందిన సంక్రందనుండు సూచి యవ్వాచస్పతి కిట్లనియె. 65 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహాధనవంతుండు+ఐ= మిక్కిలి ధనం కలవాడై; మరుత్తుండు; సువర్షమయంబులుగాన్‌= 

బంగారుతో; నిర్మింపబడినవిగా; యజ్ఞవాటంబును= యజ్ఞవాటికను; భాండ (ప్రముఖ సకల (క్రియా సాధనంబులును= కుండలు 


మొదలైన యాగషప్రక్రియకు కావలసిన పనిముట్లను; శయ్యాసనాదులున్‌= శయ్యలు; ఆసనాలు మొదలైనవాటినీ, కావించుకొని= 
చేయించుకొని; తద్‌+(ప్రదేశంబునన్‌= ఆ యజ్ఞవాటికలో; అతి మానుషంబు+అగు= దివ్యమైన; విభవంబు+ఎసంగన్‌= వైభవం 


928 శ్రీమదాంధ్ర మహాభారతము 


మణిపూర నగరానికి; వచ్చి, రాజ్యలీల, సుఖంబు+ఉండి= రాజ్యభోగాలతో సుఖంగా ఉండి; చిత్రాంగద, అందున్‌= చిత్రాం 
గదయందు; బభ్రువాహనుండు+అను; పు(త్రున్‌= కుమారుని; పడసి= పొంది; చిత్రవాహనునకున్‌= చిత్రవాహనునికి; 
వంశకరున్‌+కాన్‌= వంశంనిలిపేవాడినిగా - అంటే వంశంవృద్ది చేసేవాడినిగా; ఇచ్చి; వానిన్‌= ఆ చిత్రవాహనుడిని; వీడ్కొని; 
గోకర్లంబున్‌= గోకర్లతీర్థాన్ని; చూచుచున్‌, పశ్చిమ, సముద్ర, పార్వంబునన్‌= పడమటి సముద్రం (ప్రక్క; ప్రభాసంబు+అను, 
తీర్థంబునకున్‌= ప్రభాసం అనే పేరుగల తీరానికి; చని= వెళ్ళి; అందులకున్‌= అక్కడికి; ద్వారవతి, పురంబు= ద్వారకా 
నగరం; కుజుంగలి= దగ్గర; అని; విని. 


తాత్సర్యం: 'అని చెప్పిన ఆ నారదునిమాలు విని వచ్చి, మిక్కిలి భయంకరమైన మొసళ్ళమై, మీ రాకకోసం 
ఎదురుచూస్తూ, నేడు నీవలన కోరిక తీరినవాళ్ళం అయ్యాము” - అని అనగా అర్షునుడుకూడా వంద అడిగినట్టు 
ఆ నలుగురికి దయతో శాపవిమోచనం కావించాడు. ఆ దేవకన్యలు ఎంతో సంతోషించి, దేవేంద్రతనయుడైన 
అర్జునుడిని ఆశీర్వదించి దేవలోకానికి వెళ్ళారు. ఆనాటినుండి ఆ పంచతీర్జాలకు నారీతీర్థాలనే పేరు కలిగింది. 
అర్జునుడుకూడా మణిపూరపురానికి తిరిగి వచ్చి రాజ్యభోగాలనుభవిస్తూ చిత్రాంగదయందు బ(భ్రువాహనుడనే 
కుమారుడిని పొంది, ఆ బాలుడిని చిత్రవాహనునికి వంశకరునిగా - అంటే వంశం నిలిపేవాడిగా ఇచ్చి, అక్కడి 
నుండి బయలుదేరి గోకర్షతీర్థాన్ని చూస్తూ, పడమటిసము(ద్రంప్రక్కన ప్రభాసతీర్థానికి వెళ్ళి, అక్కడికి ద్వారవతి 
దగ్గర, అని విని. 


విశేషం: చిత్రవాహనుడు కోరినట్టు (చూడు.144. పద్యం) చిత్రాంగదకు పుట్టిన బభ్రువాహనుడిని (దౌహిత్రుడిని) వంశకరునిగా 
అర్హునుడు అతనికి ఇవ్వటం జరిగింది. 
జ 


సీ, “అందుల కేగి యే నిందీవరశ్యాము | నరవిందనాభు నంబురుహనేత్రు 
సన్మిత్రు. జూచి నాజన్మంబు సఫలంబు । సేయుదు నఘములు వాయుపాొంటె; 
నదియునుంగాక, మున్‌ గదు డనువానిచే । వింటి దిలోత్తమకంటె రూప 
వతియట్టె సద్గుణాన్వితయట్టె నా కట్టి । భద్రేభగమన సుభద్రం జూచు 


ఆ. వేడుకయును గలదు; విష్ణుభట్టారకు । దయ నభీష్టసిద్ది దనరు' ననుచు 
దద్ద సంతసిల్లి తద్ద్వారకాపురి । కరుగ నిశ్చయించె నర్జునుండు. 164 


ప్రతిపదార్థం: అందులకున్‌= ఆ ద్వారవతికి; ఏంగి= వెళ్ళి; ఏన్‌=నేను; ఇందీవర, శ్యామున్‌= నల్లకలువవంటి నల్లనిరంగు 
కలవాడిని; అరవింద, నాభున్‌= పద్మాన్ని బొడ్డుగా కలవాడిని; అంబురుహ, నేత్రున్‌= పద్మాలవంటి కన్నులు కలవాడిని; సత్‌+ 
మిత్రున్‌= మంచిస్నేహితుడిని; చూచి, నా, జన్మంబు; సఫలంబు; చేయుచున్‌; అఘములు= పాపాలు; పాయుపొంటెన్‌= 
పోగొట్టుకోవటం కొరకు; అదియునున్‌+కాక= అదీకాక; మున్‌= పూర్వం; గదుండు+అనువానిచే; వింటిన్‌; (సుభద్ర) 
తిలోత్తమకంటెన్‌; రూపవతి; అటె= అందమైనదట; సద్గుణ+అన్విత, అట్టె= మంచిగుణాలతో కూడుకొన్నదట; నాకున్‌; అట్టి; 
భద్ర+ఇభ, గమన= మదపుటేనుగువంటి నడకకలదైన - అంటే అందమైన నడకగల; సుభద్రన్‌; చూచు; వేడుకయును= 
కుతూహలంకూడా; కలదు; విష్ణుభట్టారకు, దయన్‌= శ్రీకృష్ణునియొక్క దయచేత; అభీష్ట, సిద్ది= కోరిక నెరవేరటం; తనరున్‌= 
ఒప్పును (కలుగుతుంది); అనుచున్‌= అంటూ; తద్ద= మిక్కిలి; సంతసిల్లి; అర్జ్హునుండు; తత్‌; ద్వారకాపురికిన్‌= ఆ 
ద్యారకానగరానికి; అరుగన్‌= వెళ్ళటానికి; నిశ్చయించెన్‌. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతిశయించగా; యజనంబునకున్‌= యజ్ఞానికి; ఉప(క్రమించుటయున్‌= ప్రారంభించగా; బృహస్పతి; అంతయున్‌+ఎజీంగి= అంతా 
తెలిసికొని; అంగంబు+కృశంబు+ఐ= శరీరం చిక్కిపోయి; వెలరు+పాజునట్టి= తెల్లబారిన (వెల వెలపోగా); వగన్‌+పొందినన్‌= 
శ్రమను పొందగా; సం(క్రందనుండు= ఇంద్రుడు; చూచి= చూచినవాడై; ఆ+వాచస్పతికిన్‌= ఆ బృహస్పతికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా మహాధనవంతుడై ఆ రాజు బంగారుతో యజ్ఞవాటికను, కుండలు మొదలైన యాగ సాధనాలను, 
శయ్యలను, ఆసనాలను తయారు చేయించుకొని, అక్కడ దివ్యమైన వైభవంతో యాగం ప్రారంభించగా బృహస్పతి అంతా 
తెలిసికొన్నాడు. అతడి శరీరం అవమానంతో చిక్కిపోయింది. వెలవెల పోయింది. దీనిని చూచి, ఇంద్రుడు ఆయనతో 
ఇట్లా అన్నాడు. 


©. 'తెలివు వొంది యున్నదియె నీదు చిత్తంబు? । సురల బ్రదుకుతెరువు లరసి నడపు 
చున్నవాండవే! సముత్సాహమున వారు । నీకు. బ్రియ మొనర్చి నేర్చి మండ్రె?” 66 


ప్రతిపదార్థం: నీదు చిత్తంబు= నీ మనస్సు; తెలివు= తెలివి; పొంది+ఉన్నదియె?= పొంది ఉన్నదా? (అంటే తెలివిగానే ఉన్నదా?); 
సురల (బ్రదుకు తెరువులు= దేవతల జీవనమార్గాలు; అరసి= తెలిసికొని; సముత్సాహమునన్‌= ఉత్సాహంతో; నడపుచున్‌+ఉన్నవాం 
డవే!= నడిపిస్తున్నావు కదా!; వారు= ఆ దేవతలు; నీకున్‌= నీకు; ప్రియము+జఒనర్చి= (పీతి కలిగించి; నేర్చి= నేర్పుతో; మండ్రై?= 
మందురే? (ఉంటున్నారా?) 


తాత్సర్యం: 'ఆచార్యా! నీ మనసు జాగరూకంగానే ఉన్నది కదా! దేవతల పద్దతి తెలిసిన మీరు వారికి శ్రేయోదాయకమైన 
రీతిలో కార్యతం(త్రం నడిపిస్తున్నారు కదా! వారు కూడా మిమ్ములను సేవిస్తూ నిపుణంగా కార్యసాఫల్యం 
అందుకొనగలుగుతున్నారు కదా! 


నిశేషం: కుశలప్రశ వేసినట్టు ఉన్నా ఇంద్రుడు బృహస్పతిని ఎట్లా ప్రశ్నించాలో అట్లా అడుగుతున్నాడు. దేవతలు నిరంతర కార్యవ్యగ్రులు. 
వారి గురువు నిత్యోత్సాహి కావాలి. రాక్షసులపై, మానవులపై ఎత్తుకు పై ఎత్తులు వేయటమే బృహస్పతి పని. ఆ పని చేయగలిగినవాడు 
ఇట్టా చిన్నబోయి పాలిపోయి కనిపించటం వెనుక ఏమి జరిగిందో ఆ 'సహస్రాక్షు' డికి తెలియనిది కాదు. దేవతలు 'నిపుణ' కర్ములు. 
అందుకే రాక్షసులపై, మానవులపై ఎప్పుడూ పై చేయిగానే ఉంటారు. దీనిని సూచిస్తూ ఇంద్రుడు పై మాటలు అన్నాడు. 


వ. అనుటయు నాచార్యుండు 'సర్వంబు సంపన్నంబి, యనిన ననిమిషపతి యతనితోడ. 67 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ఇంద్రుడు అనగా; ఆచార్యుండు= బృహస్పతి; సర్వంబు= అంతా; సంపన్నంబు+ఆ= సమగ్రంగానే 
ఉంది; అనినన్‌= అనగా; అనిమిషపతి= దేవతాపతి (ఇంద్రుడు); అతనితోడన్‌= బృహస్పతితో (ఇట్లా అన్నాడు.) 

తాత్సర్యం: అని ఇంద్రు డనగా బృహస్పతి అన్నీ సమ(గ్రంగా ఉన్నాయని చెప్పాడు. అపుడు ఇంద్రు డాయనతో తరువాతి 
పద్యంతో అన్వయం. 


విశేషం: సర్వం సంపూర్ణం, సంపన్నం - అనే మాటలను యజ్ఞసంపూర్తిని సూచించటానికి వాడుతారు. బృహస్పతి ఉపద్రష్ట కాబట్టి 
అతడి నోట యాగపరిభాష 'అంతా బాగానే ఉన్నది" అనే అర్థంలో (ప్రవృత్తం కావటంలో ఆశ్చర్యం లేదు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 31 


క. “నీ యొడలు దస్సి వెలువెల । నై యున్నది; నీకు నిట్టి యధికపు వగపుం 
జేయంగ వెజవని నీచుల(। జేయుదు దండితులం గాగ జెప్పుము వారిన్‌.” 68 


ప్రతిపదార్థం: నీ+ఒడలు= నీ శరీరం; డస్సి= అలిసిపోయి; వెలువలనై+ఉన్నది= వెలవెలపోయి ఉన్నది; నీకున్‌+ఇట్టి= నీకు ఇట్టాంటి; 
అధికపు వగపున్‌= అధికమైన దుఃఖాన్ని; చేయంగన్‌= కలుగచేయటానికి; వెజవని= భయపడని; నీచులన్‌= నీచులను; దండితులన్‌+కా( 
గన్‌= దండితులనుగా; చేయుదున్‌= చేస్తాను; వారిన్‌= వారు ఎవరో; చెప్పుము. 


తాత్సర్యం: 'ఆచార్యా! మీ శరీరం అలసటతో చిక్కిపోయింది. వెలవెలబోతున్నది. మీకు ఇట్లాంటి దుఃఖాన్ని కలిగించటానికి 
జంకని నీచు లెవరో చెప్పండి. వారిని కఠినంగా దండిస్తాను' అన్నాడు. 


వ. అనవుడు నాచార్యుం 'డట్టిదిలేదు; మరుత్తుండు మహనీయం బగు మఖం బొనరింప నుద్యోగించిన వా డతనికి 
మద్విరోధి యగు సంవర్తుండు యాజకుండయి యది నడపువాండయ్యెననివింటి; మద్విషాదంబునకు మూలం 
బిది; యట్లు గాకుండం జేయవలయు; నజ్జననాయకు నియమించి సంవర్తుని యాజకత్వంబు నవశ్యంబును 
మాన్లునది' యని పలికినం బాకశాసనుండు పార్వంబున నున్న యగ్నిదేవు నాలోకించి 'నీవు మరుత్తు పాలికిం 
బొ; మృతండు క్రతుకరణంబున కుత్సహించినవా(డు; తదీయం బగు నుపదర్శనంబు బృహస్పతి యాచరించువా( 
డుగా సంఘటించి ర మ్మని నియోగించిన. 69 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; ఆచార్యుండు= బృహస్పతి; అట్టి+అది లేదు= అట్టాంటిది ఏమీ లేదు; మరుత్తుండు; 
మహనీయంబు+అగు= గొప్పదైన; మఖంబు+ఒనరింపన్‌= యాగం చేయటానికి; ఉద్యోగించినవాండు= ప్రారంభించాడు; అతనికిన్‌= 
అతడికి; మత్‌+విరోధి+అగు= నా శత్రువైన; సంవర్తుండు; యాజకుండు+అయి= యాజకుడై; అది= దానిని; నడపువా6 
డు+అయ్యెను+అని= నడిపించేవాడు అయ్యాడని; వింటిన్‌= విన్నాను; మత్‌+విషాదంబునకున్‌= నా దుఃఖానికి; మూలంబు+ఇది= 
మూలం ఇది; అట్టు+కాకుండన్‌= అట్టాకాకుండా; చేయన్‌ వలయున్‌= చేయాలి; ఆ+జననాయకున్‌+నియమించి= ఆ రాజును 
నియంత్రించి; సంవర్తుని; యాజకత్వంబు= ఉపదర్శనాన్ని; అవశ్యంబునున్‌= తప్పుకుండా; మాన్ఫునది= మానిపించాలి; అని 
పలికినన్‌= అని అడుగగా; పాకశాసనుండు= ఇంద్రుడు; పార్వంబునన్‌+ఉన్న= దగ్గరే ఉన్నటువంటి; అగ్నిదేవున్‌+ఆలోకించి= అగ్ని 
దేవుడిని చూచి; నీవు; మరుత్తు పాలికిన్‌ పొమ్ము= మరుత్తుడివద్దకు వెళ్ళుము; అతండు; (క్రతుకరణంబునకున్‌= యాగం చేయటానికి; 
ఉత్సహించినవాండు= మొదలుపెట్టాడు; తదీయంబు+అగు= ఆ యాగసంబంధమైన; ఉపదర్శనంబు= యాజకత్వాన్ని; బృహస్పతి; 
ఆచరించువాండుగాన్‌= చేసేటట్లు; సంఘటించి రమ్ము= ఏర్పాటు చేసి రమ్ము; అని ; నియోగించినన్‌= నియమించగా. 


తాత్పర్యం: అని చెప్పగా బృహస్పతి 'అట్లాంటిది ఏమీ లేదు. మరుత్తుడు గొప్పయాగం చేయటానికి ఆరంభించాడు. 
అతడికి నా విరోధి సంవర్తుడు యాజకత్వం వహిస్తున్నాడని విన్నాను. నా దుఃఖానికి మూలం ఇదే. అట్లా కాకుండా 
చేయాలి. నీవు ఆ రాజును నియంత్రించి, సంవర్తుడు ఉపద్రష్ట కాకుండా మానిపించాలి' అని కోరగా ఇంద్రుడు తన 
ప్రక్కనున్న అగ్నిదేవుడితో 'నీవు మరుత్తుడివద్దకు వెళ్ళి ఆ యాజకత్వాన్ని బృహస్పతి వహించేటట్టు ఏం చేయాలో అట్లా 
చేసి రమ్ము" అని నియమించగా - తరువాతి పద్యంతో అన్వయం. 


©. “అట్లు సేయువా(డి నని యగ్ని నిజతను । స్పురణ మతిశయిల్ల నరుగుటయును. 
నుల్ల మచ్చెరువున నూన మరుత్తుండు । ప్రణతి యాచరించి భక్తితోడ. 70 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు+చేయువాండను+అని= అట్లాగే చేస్తాను అని; అగ్ని; నిజతను స్ఫురణము= తన దేహకాంతి; అతిశయిల్లన్‌= 
అతిశయించగా; అరుగుటయునున్‌= వెళ్ళగా; ఉల్లము= హృదయం; అచ్చెరువునన్‌= ఆశ్చర్యంతో; ఊనన్‌= వహించగా; మరుత్తుండు; 
భక్తితోడన్‌= భక్తివో; ప్రణతి= నమస్కారం; అచరించి= చేసి. 


తాత్పర్యం: అట్లాగే చేస్తానని అగ్నిదేవుడు తన శరీరకాంతి మరింత అతిశయించగా క్షణమాత్రంలో ఆ మరుత్తుడి 
ముందు పోయి వెలిగాడు. అతడిని చూచి, మరుత్తుడు ఆశ్చర్యమగ్ను డయ్యాడు. భక్తితో అగ్నిదేవుడికి నమస్కరించి 
మరుత్తుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


(అగ్నిదేవుం డింద్రసందేశము మరుత్తున కెటింగింప వచ్చుట (సం.14-9-11)) 


సీ సంవర్తు(బిలిచి యాసన పాద్యముఖ్యోప । చరణముల్‌ నడిపించి పరిసరమున 
నున్న నయ్యనలు( డయ్యుర్వీశ్వరునితోడ । 'బలవైరి పనుప నీ పాలి కనఘ! 
యరుగుదెంచితి దూతనై యన్న నవ్విభుం । డవ్వాసవుండు సౌఖ్యమున వెలుంగు 
చున్నా(డె? యమరసముత్మరం బతనికి(। బ్రియ మాచరించి వర్తించుచున్నె? 


ఆ. యాదరంబు గలది నాదెస? నా సహ । స్రాక్షు నెమ్మనంబునందు హవ్య 
వాహ!’ యనుడు నతండు వసుమతీపతికి ని । ట్లనియెం గౌరవాస్వయాగ్రగణ్య! 71 


ప్రతిపదార్థం: కౌారవ+అన్వయ+లఅ(గ్రగణ్య!= కౌరవవంశంలో గొప్పవాడవైన ఓ జనమేజయ మహారాజా! (వినుము); సంవర్తున్‌+పిలిచి= 
యాజకుడైన సంవర్తుడిని పిలిచి అతడి సహాయంతో; ఆసన= ఆసనం; పాద్యముఖ్య+ఉపచరణముల్‌+నడిపించి= పాద్యం మొదలైన 
ఉపచారాలు చేసి (అగ్నిదేవుడికి); పరిసరమునన్‌+ఉన్నన్‌= సమీపంలో నిలబడగా; ఆ+ఆనలు(డు= ఆ అగ్ని; ఆ+ఉర్వీ+ఈశ్వరుతోడన్‌= 
ఆ రాజుతో; అనఘ!= ఓ పుణ్యాత్మా!; బలవైరి= ఇంద్రుడు; పనుపన్‌= పంపగా; నీ పాలికిన్‌= నీ వద్దకు; దూతను+ఐ= దూతగా; 
అరుగుదెంచితిన్‌= వచ్చాను; అన్నన్‌= అనగా; ఆ+విభుండు= ఆ రాజు; హవ్యవాహ!= ఓ అగ్నిదేవా!; ఆ+వాసవుండు= ఆ ఇంద్రుడు; 
సౌఖ్యమునన్‌= సుఖంగా; వెలుంగుచున్న+వాండె?= (ప్రకాశిస్తున్నాడా?; అమర సముత్కరము= దేవతాసమూహం; అతనికిన్‌= అతడికి; 
పియము+ఆచరించి= సంతోషం కలిగించి; వర్తించుచున్నై?= (ప్రవర్తిస్తున్నదా?; నా దెసన్‌= నా యెడ; ఆ సహ(స్రాక్షు= ఆ ఇంద్రుడి 
యొక్క; నెమ్మనంబునందున్‌= నిండు మనసులో; ఆదరంబు+కలదె?= ఆదరం ఉందా?; అనుడున్‌= అని అడుగగా; అత(డు= 
ఆ అగ్ని; వసుమతీపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: సంవర్తుడిని పిలిపించి అతడి సహాయంతో అగ్ని దేవుడికి ఆసనపాద్యాద్యుపచారాలను సలిపి నమస్కరించి, 
మరుత్తుడు అతడి సమీపంలో నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు 'ఓ పుణ్యాత్మా! ఇంద్రుడు పంపగా నీ వద్దకు దూతగా 
వచ్చాను” అన్నాడు. అపుడు ఆ రాజు 'ఓ అగ్నిదేవా! ఇంద్రుడు సుఖంగా ఉన్నాడా? దేవతలు అతడికి పీతి గూర్చుతూ 
ప్రవర్తిస్తున్నారు కదా! ఆ సహగస్రాక్షుడి నిండు మనసులో నా విషయంగా ఆదరం ఉన్నది కదా! అని అడుగగా ఆ 
అగ్నిదేవుడు ఇట్లా అన్నాడు. 


క. “'సురనాథుండు దద్దయు సుఖీ । సుర లాతనికిం బ్రియంబు సొలయక యెనరిం 
తురు నా దెస నాదర మ । ప్పురుషవరున కగ్గలంబు భూపవరేణ్యా! 72 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 33 


ప్రతిపదార్థం: భూపరేణ్యా!= రాజ'శ్రేష్టుడా!; సురనాథుండు= దేవరాజు (ఇంద్రుడు); తద్దయున్‌= మిక్కిలి; సుఖి= సుఖంతో ఉన్నాడు; 
అతనికిన్‌= అతడికి; సురలు= దేవతలు; సొలయక= వెనుకాడకుండా (నిరంతరం); 'ప్రియంబు= ప్రీతిని; ఒనరింతురు= కూర్చుతున్నారు; 
ఆ పురుష వరునకున్‌= ఆ పురుషశ్రేష్టుడైన ఇంద్రుడికి; నీ దెసన్‌= నీ యెడ; ఆదరము= ప్రీతి; అగ్గలము= అత్యధికం. 


తాత్సర్యం: 'ఓ రాజా! ఇంద్రుడు చాలా సుఖంగా ఉన్నాడు. దేవతలుకూడా అతడికి నిరంతరం ప్రీతిని సంఘటిస్తూ 
సేవచేస్తున్నారు. ఆ పురుషసత్తముడికి నీ యెడ పరమాదరం ఉన్నది. 
వ. నా వచ్చిన పని సెప్పెద నాకర్ణింపుము. 73 
తాత్సర్యం: నేను వచ్చిన పని చెప్పుతాను వినుము. 
క. నీ జన్నమునకు ధిషణుండు । యాజకుండై మర్యు నిన్ను నమరత్వదశా 

బ్రాజిష్టు-జేయు నమ్మెయి । రాజితముగ నాచరింపు క్రతుకార్యంబున్‌. 74 


ప్రతిపదార్థం: నీ జన్నమునకున్‌= నీ యజ్ఞానికి; ధిషణుండు= బృహస్పతి; యాజకుండు+ఐ= ఉపద్రష్టగా ఉండి; మర్ష్యున్‌= మానవుడవైన; 
నిన్నున్‌= నిన్ను; అమరత్వ దశా భ్రాబిష్టున్‌+చేయున్‌= దైవత్వస్థితితో ప్రకాశించేవాడిగా చేస్తాడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; రాజితముగన్‌= 
మహావైభవంగా; క్రతుకార్యంబున్‌= (క్రతు కార్యాన్ని; ఆచరింపు(ము)= చేయుము. 

తాత్సర్యం: నీ యాగానికి బృహస్పతి యాజకుడుగా ఉండి, మానవుడవైన నిన్ను దైవత్వస్థితితో విరాజిల్లే వాడిగా చేస్తాడు. 
ఆ విధంగా మహావైభవోపేతంగా నీవు బృహస్పతి సహాయంతో ఈ యాగాన్ని నిర్వహించుము. 


విశేషం: అంటే సంవర్తుడు చాలడని అభిప్రాయం. లోభం కలిగించి మరుత్తుడి మనస్సు మార్చాలని అగ్ని ఉద్దేశం. 
వ. ఇది యింద్రుండు నీతోడం జెప్పుమన్న కార్యం” బనుటయు నమ్మనుజనాథుం డమ్మహాత్ముతోడ. 75 


ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకు నేను చెప్పినది; ఇంద్రుండు= మహేంద్రుడు; నీ తోడన్‌= నీతో; చెప్తుము+అన్న+కార్యంబు= 
చెప్పుమన్న పని; అనుటయున్‌= అనగా; ఆ+మనుజనాథుండు= ఆ రాజు; ఆ+మహాత్ముతోడన్‌= ఆ అగ్నిదేవుడితో. 
తాత్పర్యం: ఇంతవరకు నేను చెప్పినది ఇంద్రుడు నీతో చెప్పుమన్న పని” అని అనగా ఆ రాజు అన్నిదేవుడితో - తరువాతి 
పద్యంతో అన్వయం. 
ఆ. “అనఘ! యేడు మొక్కులా బృహస్పతికి మై | క్కెద; నతండు నన్ను నదయవృత్తి 

నపహసించి తాను యాజకత్వమునకు । నెట్లు. జొరకయున్న నేను బోయి. 76 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్మా!; ఆ బృహస్పతికిన్‌; ఏడు మైక్కులు= అనంతకోటి నమస్కారాలు; మొక్కెదన్‌= మొక్కుతాను; 
అతండు= ఆయన; నన్నున్‌= నన్ను; అదయవృత్తిన్‌= దయలేని మనసుతో; తాను= తానుగా; అపహసించి= గేలిచేసి; యాజకత్వము 
నకున్‌= ఉప(ద్రష్టగా ఉండటానికి; ఎట్టున్‌+చారక+ఉన్నన్‌= ఎట్లాగూ అంగీకరించకపోతే; నేను+పోయి= నేను వెళ్ళి. 
తాత్సర్యం: “ఓ పుణ్యాత్మా! ఆ బృహస్పతికి అనంతకోటి నమస్కారాలు చేస్తాను. (అంటే నన్ను నా మానాన విడిచిపెట్ట 
నిమ్మని అర్థం) ఆయన నిరయతో నన్ను పరిహాసం చేసి ఉపాధ్యాయుడుగా ఉండటానికి ఏ మాత్రం అంగీకరించకపోతే 
నేను వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'సప్తకు 'అనంతి అనే అర్థంకూడా ఉన్నది. ముందట 60వ పద్యంలోని ఏడు దిక్కులలోనూ అన్నప్పుడు కూడా “ఎక్కడా” 


ఇక్కడ మరుత్తుడి నమస్కారాలకు అరం “వారి గొప్పతనం విషయంలో నాకు అభ్యంతరం లే'దనటం కూడా 
సూచించబడుతున్నది. 


క అనుజుం డతనికి నను పెను । పొనరిన సంవర్తు భక్తి నొడ(బటిచి తగం 
గొనివచ్చితి మతతు యా । జన మీ యోగీశ్వరుండ చాలుం జేయన్‌.' 77 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ బృహస్పతికి; అనుజుండు+అను= తమ్ముడనే; పెనువు=పెంపు; ఒనరిన= కలిగిన; సంవర్తున్‌= సంవర్తుడిని; 
భక్తిన్‌+ఒడన్‌+పజీచి= భక్తితో ప్రార్థించి అంగీకరింపజేని; తగన్‌= మర్యాదతో; కొనివచ్చితిన్‌= విలుచుకొని వచ్చాను; 
మత్‌+క్రతు+యాజనము= నా క్రతువుయొక్క నిర్వహణాన్ని; ఈ+యోగి+ఈశ్వరుండు+అ= ఈ మునీశ్వరుడే; చేయన్‌+చాలున్‌= 
చేయగలడు. 


తాత్పర్యం: ఆ బృహస్పతికి తమ్ముడనే ప్రసిద్ధి ఉన్న ఈ సంవర్తమహామునిని భక్తితో ప్రార్థించి అంగీకరింపజేసి, ఎంతో 
మర్యాదగా ఆహ్వానించి పిలుచుకొనివచ్చాను. నా యాగనిర్వహణను ఈ యోగీశ్వరుడే చేయించగల సమర్ధుడు. 


ఆ. అనిన నగ్నిదేవు.'డమరగురుం డుప । ద్రష్టయైన వజ్రధరుండు నీకు 
నలఘుపుణ్యలోకములు సులభ్యములుగ । లీలం జేయు నట్లు మేలు గాదె!” 78 


ప్రతిపదార్థం: అనినన్‌+అని మరుత్తుడనగా; అగ్నిదేవుడు (ఇట్టా అన్నాడు); అమరగురుండు= బృహస్పతి; ఉపద్రష్ట+ఐనన్‌= 
ఉపాధ్యాయుడుగా యాగం నిర్వహిస్తే; వజ్రధరుండు= ఇంద్రుడు; నీకున్‌= నీకు; అలఘు= గొప్పవైన; పుణ్యలోకములు= పుణ్యలోకాలను; 
లీలన్‌= అతి విలాసంగా, అలవోకగా, ఆశ్చర్యకరంగా; సులభ్యములుగన్‌= బాగా లభించేవిగా; చేయును= చేస్తాడు; అట్టు= అట్లా 
కావటం; మేలు+కాదె?= మంచిది కదా? 


తాత్పర్యం: అని మరుత్తుడు చెప్పగా అగ్ని దేవు డిట్లా అన్నాడు. 'బృహస్పతి నీకు ఉపద్రష్టగా ఉంటే ఇంద్రుడు నీకు 
మహాపుణ్యలోకాలు అత్యాశ్చర్యకరంగా అతిసులభంగా దొరికేటట్టు చేస్తాడు. అది కూడా మంచిదే కదా!” అన్నాడు. 
విశేషం: సంవర్తుడు జరిపిస్తే రావలసిన స్వర్గాది పుణ్యలోకాల (ప్రాప్తి ఇంద్రుడి చేతిలో ఉండటంవలన ఆ పుణ్యలోకాలకు రానివ్వకపోవచ్చు 
నని భయపెట్టటం ఇందులోని రహస్యం. 
క. అనవుడు సంవర్తు(డు గడు(। గనలి యనలుతోడ 'నిట్టిగతి నీ విం కా 

డిన మద్దారుణ దృష్టిని । నిను6 గాల్తున్‌ మగుడు మిప్పనికి( దిరుగకుమీ. 79 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అగ్నిదేవుడు చెప్పగా; సంవర్తుండు= సంవర్త మహాముని; కడున్‌+కనలి= మిక్కిలి కోపించి; అసలుతోడన్‌= 
అగ్నిదేవుడితో; ఇట్టిగతిన్‌= ఇట్లాగే; నీవు+ఇంకన్‌+ఆడినన్‌= ఇంకా నీవు మాటాడితే; మత్‌+దారుణ+దృష్టిని= నా భయంకరమైన 


చూపుతో; నినున్‌+కాల్తున్‌= నిన్ను కాల్చివేస్తాను; మగుడుము= తిరిగిపొమ్ము; ఈ+పనికిన్‌+తిరుగకుమీ= మళ్ళీ ఈ పనికి 
ప్రయత్నించవద్దు (అన్నాడు). 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 35 


తాత్సర్యం: అని అగ్నిదేవుడు చెప్పగా సంవర్తుడు మిక్కిలి కోపించి అగ్నిదేవుడితో సవ్ర ఇట్లాగే ఇంకా మాటాడితే నా 
భయంకరమైన చూపుతోనే నిన్ను కాల్ఫివేస్తాను. తిరిగిపొమ్ము. మరల ఈ పనికి ప్రయత్నం చేయకుము. వెళ్ళిపొమ్ము. 


అన్నాడు. 
విశేషం: అగ్నిదేవుడు 'మంట'ికు అధిదైవతం. అతడినే కాల్చివేయగలది తపస్సునుండి పుట్టే అన్నిమాత్రమే. అది దృష్టిద్వారా 
బహిర్గతమవుతుంది. అది మంట కాదు. 'తేజస్సు'. దాని ముందు అగ్ని కూడా నిలువదని తాత్సర్యం. 


చ. అనుటయు భీతి నగ్ని యమరాధిపు పాలికి( బోయి 'యే మరు 
త్తుని( గని నెమ్మి నీ దగు క్రతుక్రియకున్‌ గురు యాజకుండుగా( 
గొనుమని చెప్పితిన్‌; విని యకుంఠితనిశ్చయు.డైన యవ్విభుం 
డనిమిషమంత్రికిన్‌ వెజితు నాతని తమ్ముని. గోరి తెచ్చితిన్‌. 80 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని సంవర్తుడు అనగా; భీతిన్‌= భయంతో; అగ్ని= అగ్నిదేవుడు; అమర+అధిపుపాలికిన్‌+పోయి= 
ఇంద్రుడి వద్దకు వెళ్ళి; ఏన్‌= నేను; మరుత్తునిన్‌+కని= మరుత్తుడిని చూచి; నెమ్మిన్‌= స్నేహభావంతో; నీది+అగు= నీవు చేస్తున్న; 
క్రతు(క్రియకున్‌= యజ్ఞకర్మకు; గురున్‌= బృహస్పతిని; యాజకుండుగాన్‌= ఉపద్రష్టగా; కొనుము+అని= (గ్రహించుము అని; చెప్పితిన్‌= 
చెప్పాను; విని= ఆ మాటలు విన్నవాడై; అకుంఠిత= మొక్కపోని; నిశ్చయుండు+ఐన= నిశ్చయం కలిగిన; ఆ+విభుండు= ఆ 
మరుత్తుడు; అనిమిషమంత్రికిన్‌= ఆ బృహస్పతి అంటే; వెజతున్‌= నేను భయపడతాను; (అందుకే) అతని తమ్మునిన్‌= అతడి 
తమ్ముడు సంవర్తుడిని; కోరి= కోరుకొని; తెచ్చితిన్‌= తెచ్చాను. 

తాత్పర్యం: అని సంవర్తుడనగా భీతితో అగ్నిదేవుడు పారిపోయి ఇంద్రుడివద్దకు వెళ్ళి, 'అయ్యా! నేను వెళ్ళి మరుత్తుడిని 
చూచి స్నేహభావంతో యాగానికి ఉపాధ్యాయుడుగా బృహస్పతిని గ్రహించు” మని చెప్పాను. ఆ మాటలు విన్న ఆ 
కృతనిశ్చయభావుడైన మరుత్తుడు 'స్వామీ! నాకు ఆ బృహస్పతి అంటే భయం. అందుచేతనే వాని తమ్ముడైన సంవర్తుడిని 
యాజ్ఞికుడుగా కోరుకొని ఆహ్వానించి పిలుచుకొని వచ్చాను. 


వ. ఈ యోగీశ్వరుండు మదీయాధ్వరంబునకు యాజకుండను పలుకుపలికి సంవర్తుం జూపె; నేనంత నిలువక 
పురుహూతునకుం బ్రియం బొనరించిన నీకుం బుణ్యలోకంబులు సిద్దించునట్లు చేసిన మేలని తటిమి చెప్పినను 
నప్పుడమిటే( దొడంబడండ.” 81 


ప్రతిపదార్హం: ఈ యోగి+ఈశ్వరుండు= ఈ యోగి శ్రేష్ణడైన సంవర్తుడు; మదీయ+అధ్వరంబునకున్‌= నా యాగానికి; 
యాజకుండు+అను పలుకు పలికి= ఉపద్రష్ట అనే మాట చెప్పి; సంవర్తున్‌+చూపెన్‌= సంవర్తుడిని చూపించాడు; నేను+అంతన్‌+నిలువక= 
నేను అంతటితో ఊరుకొనకుండా; వురుహూతునకున్‌= ఇం(ద్రుడికి; ప్రియంబు+ఒనరించినన్‌= సంతోషం కలిగిస్తే (ఆయనకు 
నచ్చినట్లు చేస్తే); నీకున్‌= నీకు; పుణ్యలోకంబులు= పుణ్యలోకాలు; సిద్దించునట్లు చేసినన్‌= సిద్దించేటట్టు చేస్తే; మేలు+అని= 
మంచిది కాదా! అని, తజిమి చెప్పిననున్‌= వెంటపడి మరిమరీ చెప్పినా; ఆ+పుడమిటే(డు+ఒడంబడండు+అ= ఆ రాజు ఒప్పుకొనడాయె.' 


తాత్సర్యం: ఈ యోగిశ్రేష్టుడైన సంవర్తుడే నా యాగానికి యాజకుడు అని చెప్పుతూ సంవర్తుడిని చూపాడు. నేను 
అంతటితో ఊరుకొనకుండా ఇంద్రుడికి వచ్చినట్లు నీవు చేస్తే నాకు ఆయన పుణ్యలోకాలు సిద్దించేటట్లు చేయటం మంచిదే 
కదా! అని కూడా మరీమరీ చెప్పాను. అయినా ఆ రాజు ఒప్పుకొనడాయె.' 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనవిని యింద్రుండిట్లనియె నగ్నికి 'నిమ్మడివోయి చెప్పు మ 

జ్ఞనపతితోడ నా పలుకు సమ్మతి. జేయక తక్కెనేని నేం 

బనిచెద వజ్రమున్‌ జమునిపాలికి నన్నరనాథు వేగమే; 

యనుచుట కంత యెల్లిదమె యాతనికిన్‌ మన యాజ్ఞ యారయన్‌? 82 
ప్రతిపదార్థం: అనన్‌+విని= విని అగ్ని అనగా విన్నవాడై; ఇంద్రుండు= మహేంద్రుడు; అగ్నికిన్‌= అగ్నితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు; ఇమ్మడి= ఇంకోసారి (రెండోసారి); పోయి= వెళ్ళి; ఆ+జనపతితోడన్‌= ఆ రాజుతో; చెప్పుము= ఇట్టా చెప్పుము; నా 
పలుకు= నా మాటను; సమ్మతిన్‌+చేయక= లెక్కించకుండా; తక్కెను+ఏనిన్‌= విడిచిపెట్టాడంటే; నేన్‌= నేను; వజ్రమున్‌= వజ్రాయుధాన్ని; 
ఆ నరనాథున్‌= ఆ రాజును; జమునిపాలికిన్‌= యముడి వద్దకు; అనుచుటకున్‌= పంపటానికి; పనిచెదన్‌= ప్రయోగిస్తాను; అరయన్‌= 
చూడగా; మన+ఆజ్ఞ= మా ఆజ్ఞ; ఆతనికిన్‌= అతడికి; ఇంత+ఎల్లిదమె?= ఇంత నిర్లక్ష్యమా? 

Sy Sy ౮ 

తాత్సర్యం: అని అగ్ని అనగా ఇంద్రుడు అగ్నితో ఇట్టా అన్నాడు. 'అగ్నిదేవా! మరొకసారి వెళ్ళి ఆ రాజుతో చెప్పుము. నా 
మాటను లెక్కించకుండా అతిక్రమిస్తే వజ్రాయుధం ప్రయోగిస్తాను. మా ఆజ్ఞను పాలించటానికి అతడికి ఇంత నిర్లక్ష్యమా?” 
వ. అని పలుకు టయు. బావకుండు పాకశాసను నాలోకించి. 83 
ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని చెప్పగా; పావకుండు= అగ్ని; పాకశాసనునిన్‌= ఇంద్రుడిని, ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అని పలుకగా అగ్నిదేవుడు ఇంద్రుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, “ఇంక వచ్చిన దారుణేక్షణదగ్గు(గా । వింతు( జుమ్మీ! యని విపులకోప 
మూర్తియై పలికె సంవర్తుండు గావున । వెబితు నే నట వోవ; వేటొకండు 
పోవు(గా” కనవుడు దేవేంద్రు. 'డన్యుల । నీవు దహింతు గా కే విధమున 
నొరులు నిన్ను దహింతురో! పేదమాట యి । ట్లాడుదే”? యనుటయు నగ్ని పలుకు 


ఆ. మూండులోకములును వా(డి మగంటిమి । నేలుచున్నవాని నెట్లు వృత్రుం 
డాక్రమించె నిన్ను? నదియును గాక ప । ర్టన్య! మటియు వినుము బ్రహ్మబలము. 84 


ప్రతిపదార్థం: ఇంక వచ్చినన్‌= ఇంక మరోసారి వచ్చావంటే; దారుణ+ఈక్షణ+దగ్దున్‌+కావింతున్‌= భయంకరమైన చూపులతో 
కాల్ఫివేస్తాను; చుమ్మీ!= సుమా!; అని; విపులకోపమూర్తి+ఐ= మిక్కిలి కోపం కలిగినవాడై; సంవర్తుండు; పలికెన్‌= పలికాడు; కావునన్‌= 
కాబట్టి; అట+పోవన్‌= అక్కడికి పోవటానికి; నేన్‌+వెబితున్‌= నేను భయపడతాను; వేణు+ఒకండు= మరొకడెవడైనా; పోవున్‌+కాక= 
వెళ్ళుతాడులే; అనపుడున్‌= అని అనగా; దేవేంద్రుండు= ఇంద్రుడు; అన్యులన్‌= వేరే వాళ్ళను; నీవు దహింతు(వు)+కాక= నీవు 
కాలుస్తావు కాని; ఏ విధమునన్‌+ఒరులు= ఏ విధంగా ఇతరులు; నిన్నున్‌+దహింతురో= నిన్ను కాలుస్తారో; ఇట్టు= ఈ విధంగా; 
సేదమాట= (నిస్సహాయకమైన పలుకులు; ఓదార్పు) ఆడుదు (వు)+ఏ= పలుకుతావా?; అనుటయున్‌= అనగా; అన్ని= అగ్నిదేవుడు; 
పలుకున్‌= ఇట్టా అన్నాడు; మూండులోకములును= మూడు లోకాలూ; వాండి+మగంటిమిన్‌= నిశిత పరాక్రమంతో; 
ఏలుచుచున్‌+ఉన్నవానిన్‌= పరిపాలిస్తున్నవాడిని; నిన్నున్‌= నిన్ను; వృత్రుండు= వృత్రాసురుడు; ఎట్టు+ఎట్లా; ఆ(క్రమించెన్‌?= 
ఆ(క్రమించాడు?; అదియునున్‌+కాక= అంతే కాకుండా; పర్ణన్య!= ఇం(ద్రా!; మజీయున్‌= ఇంకా; బ్రహ్మబలమున్‌= యోగశక్తివలన 
పుట్టే బలాన్ని గురించి (చెప్పుతాను); వినుము. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 37 


తాత్సర్యం: 'మరొకసారి వచ్చానంటే నాకంటి చూపులతో నిన్ను కాల్చివేస్తాను' అని మిక్కిలికోపంతో సంవర్తుడు అన్నాడు. 
అందుచేత నాకు అక్కడికి పోవటానికి భయం. మరొకరిని ఎవరినైనా పంపించుము'” అని అగ్నిదేవుడు అనగా ఇంద్రుడు 
ఇట్లా అన్నాడు. “అదేమిటి. అంత నిస్సహాయంగా మాటాడుతున్నావు? నీవు ఇతరులను కాలుస్తావు తప్ప నిన్ను ఎవరైనా 
ఎట్లా కాలుస్తారయ్యా!' దానికి అగ్నిదేవుడు 'ముల్లోకాలను మహాపరాక్రమంతో పాలించే నిన్ను ఆనాడు వృత్రాసురుడు 
ఎట్టా ఆ॥క్రమించాడో గుర్తు చేసికొనుము. అంతే కాదు ఓ ఇంద్రా! యోగశక్తి చాలా గొప్పది. ఎందుకో చెప్పుతాను వినుము. 


విశేషం: 'బ్రహ్మ' శబ్దానికి 'సృష్టికర్త అన్నది వాచ్యార్థం మాత్రమే. జ్ఞానమని, వేదమని, యోగమని సందర్భాన్నిబట్టి చాలా అర్థాలు 
ఉన్నాయి. తరువాతి కథలో ఈ అర్థవిశేషాన్ని చూడవచ్చును. 


సీ సయ్యాతిక్రతువున నయ్యాశ్వినుల సోమ । పానంబు నీ కొడంబాటు గాక 
పాయంగం బెట్టిన భార్గవచ్యవనుండు । వారికింగా సురవర్గసహిత 
ముగ నిన్ను బాధితుండుగ. జేసి నిజమంత్ర। బలమున; దాని కీ వలిగి వజ్ర 
మేడ్తెటిం గొని యమ్మునీశ్వరు సాధింప(। గడంగిన నగుచు బెట్టడంచెం గాదె! 


తే. యతండు పుడిసెండు నీరన యప్పు డతని(। దెలచి సోమ మాశ్వినులకుం గలుగం జేసి 
తరయ నెందును బ్రహ్మ బలాతిశయము(। గడచినట్టి బలంబులు6 గలవె? యనఘ! 85 


ప్రతిపదార్థం: సయ్యాతి= సయ్యాతి నిర్వహించిన; క్రతువునన్‌= యాగంలో; ఆ+ఆశ్వినుల= ఆ అశ్వినీ దేవతల; సోమపానంబు= 
సోమరసపానం; నీకున్‌+ఒడంబాటు+కాక= నీకు అంగీకారం కాక, సాయంగన్‌+పెట్టినన్‌= వారిని దూరంగా ఉంచితే; వారికిన్‌+కాన్‌= 
వారి కొరకని; భార్గవచ్యవనుండు= భార్గవచ్యవన మహర్షి సురవర్గ సహితముగన్‌= దేవతాసమూహంతో సహా; నిన్నున్‌+బాధితుండుగన్‌= 
నీవు బాధపడే విధంగా; నిజమం(త్ర బలమునన్‌= తన మంత్ర శిక్తితో; చేసెన్‌= చేశాడు; దానికిన్‌+ఈవు+అలిగి= దానికి నీవు 
కోపగించుకొని; వజ్రము= వజ్రాయుధాన్ని; ఏడ్తెజన్‌+కొని= పరాక్రమంతో (గ్రహించి; ఆ+ముని+ఈశ్వరున్‌+సాధింపన్‌+కడంగినన్‌= 
ఆ మునీశ్వరుడిని సాధించాలని ప్రయత్నించగా; నగుచున్‌= నవ్వుతూ; బెట్టు+అడంచెన్‌+కాదె!= నీ గర్వాన్ని మిక్కిలి అణచాడు 
కాదా! అతండు= ఆ బుషి పుడిసెండు= పుడిసిలిలో పట్టేటటువంటి; నీరు+అనన్‌= నీరు అనగా (నీరు కావాలనగా); అప్పుడు= ఆ 
సమయాన; అతనిన్‌= ఆ బుషిని; తెలచి= ప్రస్తుతించి ప్రసన్నుడిని చేసికొని; అశ్వినులకున్‌= అశ్వినీదేవతలకు; సోమము= సోమరసాన్ని; 
కలుగన్‌+చేసితి(వి)= ఇచ్చావు; అరయన్‌= బాగా ఆలోచించగా; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; (బహ్మబల+అతిశయమున్‌= (బ్రహ్మ 
బలానికున్న గొప్పతనాన్ని; కడచినట్టి= మించినట్టి; బలంబులున్‌+కలవె?= ఇతర శక్తులు ఏవైనా ఉన్నాయా? (లేవని అర్థం). 


తాత్పర్యం: ఒకప్పుడు సయ్యాతి |క్రతువును జరుపుతుండగా ఆ అశ్వినీదేవతలు సోమపానంకొరకు రావటం నీకు ఇష్టం 
కాక, వారిని పంక్తిబాహ్యులుగా బయట ఉంచావు. అపుడు వారికొరకు భార్గవ చ్యవన మహర్షి దేవతలందరితో సహా నిన్ను 
తన మంత్రశక్తితో ముప్పుతిప్పలు పెట్టలేదా! అప్పుడు నీవు కోపగించుకొని పరాక్రమంతో వజ్రాయుధాన్ని గ్రహించి ఆ 
బుషిమీద ప్రయోగించలేదా! అప్పుడు ఆయన నవ్వుతూ నీ గర్వాన్ని అణచలేదా! పురిసెడు నీళ్ళు ఆయన అడిగితే ఇవ్వగలిగావా? 
అప్పుడు నీవు సోమరసాన్ని అశ్వినీదేవతలకు కూడా పంచావు కదా! ఇదంతా చూస్తే - ఓ ఇంద్రా! మంత్రశక్తి కున్న గొప్పతనాన్ని 
మించిన ఇతరబలాలు ఏమున్నాయి? 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: చ్యవనమహర్షి శక్తి మం(త్రశక్తి - తపస్సు, యాగం ద్వారా లభించిన జ్ఞానం దాని స్వరూపం. అదే బ్రహ్మస్వరూపమంటే. 
బ్రహ్మార్వణం బ్రహ్మహవిః | బ్రహ్మాగ్నా బ్రహ్మణాహుతమ్‌, 
బ్రహ్మైన తేన గన్తవ్యం | బ్రహ్మకర్మసనూధినా - (గీత) 

అనే గీతాకారుడి వాక్యాన్ని ఈ సందర్భంలో అనుసంధించుకొంటే ఇట్లా అర్థం చెప్పవచ్చును. (బ్రహ్మకర్మ సమాధి రూపంగా 
జరిపేది యజ్ఞం. అది ఎవరికి అర్పించబడుతుందో, ఏది హవిస్సో, ఏది అగ్నో, ఏ వ్యక్తి హోమం చేస్తాడో, దానివలన లభించే పరమపదం 
ఏది ఉన్నదో అంతా “బ్రహ్మమే'- కనుకనే “బ్రహ్మ మంటే కర్త కారయిత, (క్రియ, అన్నీ అవుతున్నాయి. 

ఇంద్రుడు ఈ (బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు కాడు. యజ్ఞకర్మ ఫలంగా వచ్చిన తాత్కాలికమైన ఒక పుణ్యపదవికి మాత్రమే 
అర్హుడు. అందుకే ఈ కథ అంతా ప్రస్తావించబడినది. బృహస్పతి అంటే 'ధిషణ'కు కూడా బ్రహ్మజ్ఞానస్వరూపం అతీతమని చెప్పటమే 
ఈ కథ ప్రయోజనం. 

ఇంద్రుడిదగ్గర “వజ్రాయుధం” మాత్రమే ఉన్నది. అది వెన్నుపూసకు సంకేతం. యోగశక్తి ప్రసరించే 'కాలువి అది, కాని 
యోగశక్తికి పర్యవసానస్థానం మాత్రం “'సహ(స్రారకమలమే”. అది లోకవాంఛలకు, ఆకర్షణలకు, ద్వంద్వభావనలకు, సంకల్ప 
రజస్తమోగుణాలకు అతీతమైన సత్త (స్థితిని పొందినవాడికి మాత్రమే సాధనచేత పొందదగిన స్థానం. ఆ స్టితిలోనివాడు 'చ్యవనుడే' 
అందుకే 'వజం” అతడిని ఏమీ చేయలేకపోయింది. సోమపానం చేయ నివ్వనని భీష్మించుకొన్న ఇం[ద్రుడు ఆ బుషి ప్రనన్నుడు 
కావటంకొరకు 'నీరు' ఇవ్వలేకపోయాడు. తాను 'పర్జన్యుడు' - వర్షాధి దేవత అయినా 'వృత్రుడి' చేత ఆ(క్రమించబడినపుడు ఇంద్రుడికి 
'వర్ష శక్తి లేదు - ఆ శక్తిలేని తాను 'సోమి పానార్హత ఉన్న అశ్వినీదేవతలకు పానయోగ్యత లేదని చెప్పటం అహంకారం తప్ప 
మరొకటి కాదు. అందుకే గర్వ మణగి చివరికి ఈ బుషిపాదాలపై పడి క్షమించుమన్నాడు. ఆ దేవతలకు సోమ మిచ్చాడు. ఇది ఒక 
గొప్ప ప్రతీకాత్మక కథ. 

తరువాతి కథలో ఇంద్ర, బృహస్పతులకు జ్ఞానం ఎట్లా రాబోతుందో సూచించే కథ ఇంతవరకు చెప్పబడింది. వర్షాధిదేవత 
ఇం(ద్రుడికే బలం లేకుండా చేసిన మంత్రశక్తి అగ్నిని దహించదా! అన్నది అగ్నిదేవుడి అంతర్యం. 

సంవర్తుడికి యాజకార్హత లేదనటం కూడా ఆశ్వినులకు సోమపానార్హత లేదని చెప్పటంవంటిదే కదా! (ఇక తక్కిన కథ 
చదవండి). 


క. అనవుడు 'బ్రహ్మబలము గడు । ఘనమగు టెటు(గుదు; మరుత్తు. గాథియం బెట్టం 
జనదే నా?' కని శక్రు(డు । పనిచెను గంధర్వలోకపతి ధృతరామున్‌. 86 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; శక్రుండు= ఇంద్రుడు; బ్రహ్మబలము= (బ్రహ్మబలం; కడు ఘనము+అగుట= మిక్కిలి 
గొప్పది కావటం; ఎటు(గుదున్‌= నాకు తెలుసును; (కాని) మరుత్తున్‌= మరుత్తుడిని; కాజీయన్‌+పెట్టన్‌= బాధపెట్టటానికి; 
నాకున్‌+చనదే?= నాకు దుస్సాధమా!; అని; గంధర్వలోకపతి= గంధర్వరాజు; ధృతరాష్రున్‌= ధృతరాష్ట్రుడిని; పనిచెను= పంపాడు. 


తాత్సర్యం: అని అగ్ని చెప్పగా ఇంద్రుడు బహ్మబలం మిక్కిలి గొప్పదని నేను ఎరగుదును. కాని ఆ మరుత్తుడిని 
బాధించటానికి నేను తగనా? (ఎందుకు తగను?) అని గంధర్వరాజైనటువంటి ధృతరా'ష్ష్రుడిని పంపాడు. 

వ. పనుచునప్పుడతని కిట్లనియె. 87 
ప్రతిపదార్థం: పనుచు+అప్పుడు= పంపుతున్నప్పుడు; అతనికిన్‌; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: పంపేటప్పుడు ఆ ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 39 


తే. “నీవు వోయి మరుత్తుని నెమ్మి: గాంచి । గురుని నీకు యాజకుండుగం గొనగవలయు; 
నట్లు చేయక యున్న వృత్రారి క్రోధ । దీప్తుండై కులిశంబు( బుత్తెంచు ననుము. 88 


పతిపదార్థం: నీవు పోయి= నీవు వెళ్ళి; మరుత్తునిన్‌= మరుత్తుడిని; నెమ్మిన్‌= నెమ్మదిగా; కాంచి= చూచి; గురునిన్‌= బృహస్పతిని; 
నీకు యాజకు(డుగన్‌= ఉపద్రష్టగా; కొనంగన్‌+వలయున్‌= తీసికొనాలి; అట్టు చేయక+ఉన్నన్‌= అట్లా చేయకుంటే; వృత్ర+అరి= 
వృత్రాసురుడికి శత్రువైన ఇంద్రుడు; (క్రోధ దీప్తడు+ఐ= కోపంతో మండిపోయి; కులిశంబున్‌= వజ్రాయుధాన్ని; పుత్తెంచున్‌= 
ప్రయోగిస్తాడు; అనుము= అని చెప్పుము. 


తాత్సర్యం: “నీవు వెళ్ళి ఆ మరుత్తుడిని చూచి నెమ్మదిగా ఇట్లా అనుము. “నీవు బృహస్పతివి ఉపద్రస్టగా తీసికొనటం 

అభిలషణీయం. అట్లా చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుంది. మండిపోయి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు జాగ్రత్త! 

అని చెప్పుము. 

వ. ఈ మాట సంవర్తుని సన్నిధిన యాడు 'మని పలికిన నా ధృతరాషుం డియ్యకొని సంవర్త సహితుండై యున్న 
మరుత్తునిం గని తాను గంధర్వుండనియును ననిమిషపతి పంపున వచ్చితి ననియుం జెప్పి, యప్పుడమిటేనితో 
మటియు నిట్లనియె. 89 


ప్రతిపదార్థం: ఈ+ మాట= ఆ మాట; సంవర్తుని సన్నిధిన్‌+అ= సంవర్తుడు సన్నిధానంలో ఉన్నప్పుడే; ఆడుము= పలుకుము; అని; 
పలికినన్‌= ఇంద్రుడు చెప్పగా; ఆ ధృతరాష్ట్రుడు; ఇయ్యకొని= అంగీకరించి; సంవర్త సహితుండు+ఐ+ఉన్న= సంవర్తుడితో కూడి 
ఉన్న; మరుత్తున్‌+కని= మరుత్తుడిని చూచి; తాను; గంధర్వుండు+అనియును= గంధర్వుడనీ; అనిమిషపతి పంపునన్‌= ఇంద్రుడి 
ఆజ్ఞతో; వచ్చితిన్‌+అనియున్‌= వచ్చానని; చెప్పి; ఆ+పుడమిటేనితోన్‌= ఆ రాజుతో; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ మాటలు సంవర్తుడు సమీపంలో ఉన్నప్పుడే పలుకుము' అని ఇంద్రుడు చెప్పగా అదే ప్రకారం చేస్తానని 
ఆ ధృతరాష్ట్రుడు అంగీకరించి, సంవర్తుడితో కూడి ఉన్న మరుత్తుడిని చూచి, తాను గంధర్వుడననీ, ఇంద్రుడి ఆజ్ఞమేరకు 
వచ్చాననీ చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


చ. “వినుము మదీయ బుద్ది పృథివీవర! యాజకు6 గాంగ నీ మఖం 
బునకు బృహస్పతిం గొనుము; పూర్వదిశాపతి కవ్విధంబు ప్రీ 
తి నొసంగు నట్లు సేయ కవధీరణచేసిత యేని వజ్రముం 
బనుచు నతండు నీపయి; సభాసదులున్‌ విన జాటి చెప్పితిన్‌.” 90 


ప్రతిపదార్థం: పృథివీవర!= ఓ రాజా! (భూపతీ!); మదీయబుద్దిన్‌= నేను చెప్పే ఉపదేశాన్ని; వినుము; నీ మఖంబునకున్‌= నీ 
యాగానికి; యాజకున్‌+కాంగన్‌= యాజకుడుగా; బృహస్పతిన్‌+కొనుము= బృహస్పతిని గ్రహించుము; ఆ+విధంబు= అట్టా చేయటం; 
పూర్వదిశాపతికిన్‌= ఇంద్రుడికి (తూర్పుదిశకు అధిపతి); ప్రీతిన్‌+ఒసంగున్‌= ప్రియం కలిగిస్తుంది; అట్టు+చేయక= అట్టా చేయకుండా; 
అవధీరణ= నిర్లక్ష్యం; చేసితివి+ఏని= చేశావో; అతండు= ఆ ఇంద్రుడు; నీపయిన్‌= నీమీద; వజ్రమున్‌= వజ్రాయుధాన్ని; పనుచున్‌= 
ప్రయోగిస్తాడు; సభాసదులున్‌= నీ సభలోని వారందరూ; వినన్‌= వినేటట్టుగా; చాటి చెప్పితిన్‌= స్పష్టంగా చెప్పాను. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 929 


తాత్పర్యం: అక్కడికి వెళ్ళి నల్లకలువవంటి నల్లనిశరీరం కలవాడు, పద్మాన్ని బొడ్డుగా కలవాడు; పద్మంవంటి 
౮ ౮ (ఈ. 

కన్నులు కలవాడు; నాకు మంచి స్నేహితుడు అయిన శ్రీకృష్ణుడిని చూచి, జన్మ సఫలత పొందేటట్టు, పాపాలు 

పొగొట్టుకొంటాననీ - ఇదివరకు గదుడు అనేవాడు చెప్పుగా తిలోత్తమకంటె రూపవతి, సుగుణాలరాశి అని విన్న 

ఆ అందమైన నడక గల సుభద్రను చూచేవేడుక కూడ కలదనీ- శ్రీకృష్ణునిదయతో తనకోరికకూడా (సుభద్రను 

చేపట్టాలన్న కోరిక) నెరవేరుతుందని - ఎంతో సంతోషించి అర్జునుడు ఆ ద్యారకానగరానికి వెళ్ళాలని నిశ్చయించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. మటియు నప్పురంబునం ద న్నొరు లెటుంగకుండ వలయు ననియు, యాదవులు యతుల కతిభక్తు లనియును 

మనంబునం దలంచి కృతకయతివేషధరుం డయి. 165 
ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; ఆ+పురంబునన్‌= ఆ ద్వారవతీనగరంలో; తన్ను= తనను; ఒరులు= ఇతరులు; 
ఎణుంగకుండవలయున్‌= తెలియకుండా ఉండాలి; అనియున్‌= అని; యాదవులు; యతులకున్‌= సన్న్యాసకులకు; అతిభక్తులు= 


మిక్కిలి భక్తులని; అనియును; మనంబునన్‌= మనస్సులో; తలంచి= అనుకొని; కృతక, యతి, వేష ధరుండు+అయి= కపట 
సన్నాసివేషాన్ని ధరించినవాడై. 


తాత్సర్యం: అంతేకాక ఆ ద్యారవతీనగరంలో తన్ను ఇతరులు తెలిసికొనకుండా ఉండాలని, యాదవులు 
సన్న్యాసులపట్ల మిక్కిలి భక్తి గలవాళ్ళని - ఆలోచించి, కపటసన్న్యాసి వేషాన్ని ధరించి. 
విశేషం: ఇంతవరకు అర్జునుడు వ్రతయాత్రా సముచిత వేషంతోనే ఉన్నాడు. ఇప్పుడు మాత్రమే కృతక యతివేషధరు 
క. పరమబ్రహ్మణ్యు జగద్గురు | గరుడధ్వజు ననంతగుణు నేకాగ్ర 

స్థిరమతి యై నిజహృదయాం । తరసుస్థితుం జేసి భక్తి దలంచుచు నుండెన్‌. 166 
ప్రతిపదార్థం: పరమ(బ్రహ్మణ్యున్‌= మిక్కిలిగా బ్రాహ్మాణులమేలు కోరేవాడిని; జగత్‌+గురున్‌= లోకానికంతకూ గురుడైన 
వాడిని; గరుడ, ధ్వజున్‌= గరుత్మంతుడిని రథకేతనంగా కలవాడిని; అనంత, గుణున్‌= అంతులేని సుగుణాలు కలవాడిని; 


ఏక+అ(గ్ల, స్థిరమతి+ఐ= ఒకదానిపైనే స్థిరమైన బుద్దికలవాడై; నిజ, హృదయ+అంతర, సుస్టితున్‌+చేసి= తన మనస్సులో 
చక్కగా ఉన్నవాడిని చేసి; భక్తిన్‌= భక్తితో; తలయచున్‌, ఉండెన్‌ = భావిస్తూ (ధ్యానిస్తూ) ఉండినాడు. 


తాత్సర్యం: మిక్కిలిగా బ్రాహ్మాణులమేలుకోరేవాడు, లోకానికంతకూ గురుడైనవాడు, గరుత్మంతుని ధ్వజంగా 
కలవాడు, అంతులేని సుగుణాలు కలవాడు అయిన శ్రీకృష్ణుడిని ఏకాగ్రచిత్తుడై మనస్సులో నిలిపి భక్తితో ధ్యానించాడు. 
క. నరు నునికి యెటింగి కృష్ణుడు | తిరముగ దయతో బ్రభాసతీర్ణమునకు నొ 

క్కరుండ చనుదెంచె; సర్వే । శ్వరు( డెప్పుడు భక్తులకు బ్రసన్ను(డ కాండే. 167 
ప్రతిపదార్థం: నరు, ఉనికి= అర్జునుడు ఉండటాన్ని; ఎటింగి= తెలిసికొని; కృష్ణుండు; తిరముగన్‌= స్థిరంగా; దయతోన్‌= 


అనుగ్రహంతో; ఒక్కరుండు+అ= ఒక్కడే; ప్రభాసతీర్ణమునకున్‌; చనుదెంచెన్‌= వచ్చాడు; సర్వ+-ఈశ్వరుండు= సర్వమునకు 
ప్రభువైన భగవంతుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; భక్తులకున్‌; (ప్రసన్ను(డు+అ, కాండే= అనుగ్రహించేవాడే కదా! 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ రాజా! నా మాటను వినుము. నీ యాగానికి ఉప(ద్రష్టగా బృహస్పతిని గ్రహించుము. అట్లా చేయటం 
ఇంద్రుడికి ప్రీతిని కలిగిస్తుంది. అట్లా చేయకుండా నిర్లక్ష్యం చేశావో ఇంద్రుడు నీ మీదకు వ్రజాయుధాన్ని పంపుతాడు. 
ఈ సభలోని వారందరూ వినేటట్టు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను.” 


విశేషం: ధృతరాష్ట్రుడు “ఈ సభలోనివారు' అంటున్నా ఉద్దేశించినది మాత్రం సంవర్తుడిని మాత్రమే. అతడు వినేటట్టు చెప్పుమని 
కదా ఇం(ద్రుడి ఆజ్ఞ! 


వ. అనిన మరుత్తు. 'డయ్యమరగురుందడ నా। యాగంబు నడపుట కాత్మ రోసి 
రాకున్న సంవర్తు( బ్రార్థించి తెచ్చితి;। నింక నట్టులు సేయ కెట్లు వచ్చు 
ననఘ! మిత్రద్రోహ మధిక పాపముగాదె? | యిది నీ వెటుంగు దయ్యింద్రు€ డెటు(గు 
సిద్ధసాధ్యాది ప్రసిద్ధులు నెటు(గుదు । రిమ్మాట గురునకు నియ్యకోల' 


తే... యనుడు గంధర్వు6'డదె విన నయ్యె వజ్రఘోరనాదంబు నీ కోర్వ( గలది యగునొ 
కాదొ నీవ యెటుంగుదు మేదినీశ! | యనుటయును నృపుం డాలించి విని భయమున. 91 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; మరుత్తుడు; ఆ+అమర గురుండు= ఆ బృహస్పతి (దేవతల గురువు); నా 
యాగంబున్‌= నా యాగాన్ని; నడపుటకున్‌= నడిపించటానికి; ఆత్మన్‌+రోసి= మనసులో ఇష్టపడక; రాక+ఉన్నన్‌= రాకపోతే; సంవర్తున్‌= 
ఈ సంవర్త మహర్షిని; ప్రార్థించి తెచ్చితిన్‌= (ప్రార్థించి తెచ్చాను; ఇంకన్‌= ఇక; అట్టులు+చేయక= అట్టా చేయకుండా; ఎట్టువచ్చున్‌?= 
అవి యె ® థి అ (39) (30) 
ఎట్టా అవుతుంది?; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; మిత్రద్రోహము= మి(త్రుడికి ద్రోహంచేయటం; అధికపాపము+కాదె?= మిక్కిలి 
పాపం కాదా?; ఇది= ఈ విషయం; నీవు+ఎబుంగుదు(వు)= నీకు తెలియును; ఆ+ఇంద్రుండు+ఎజుంగున్‌= ఆ ఇంద్రుడికీ తెలియును; 
సిద్ద సాధ్యాది= సిద్దులు, సాధ్యులు మొదలైన; ప్రసిద్దులు= ప్రసిద్ధ దేవతా గణాలవారూ; ఎణుంగుదురు; ఈ+మాట= ఇట్టా స్నేహభావాన్ని 
కాపాడటం అనే మాట; గురునకున్‌= ఆ బృహస్పతికీ; ఇయ్యకోలు+అ= సమ్మతమే; అనుడున్‌= అనగా; గంధర్వుండు= ఆ గంధర్వుడు; 
మేదినీ+-ఈశ= ఓ భూపతీ!; అదె= అదిగో; వజ్రఘోరనాదంబు= వజ్రాయుధపు భీకర శబ్దం; వినన్‌+అయ్యెన్‌= వినవస్తోంది; నీకున్‌+ 
ఓర్వన్‌+ కలది+అగునొ+కాదొ= నీకు దానిని తట్టుకొనగలశక్తి ఉన్నదో లేదో; నీవు+అ= నీవే; ఎజుంగుదు(వు)= ఎరుగుదువు 
(తట్టుకొనలేవని సూచన); అనుటయును= అని అనగా; నృపుండు= ఆ రాజు; ఆలించి= ఆ శబ్దం విని; భయమునన్‌= భయంతో. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు చెప్పగా మరుత్తుడన్నాడు; “ఆ దేవగురువైన బృహస్పతి నా యాగాన్ని నడిపించటానికి 
మనసులో ఇష్టపడక రాకపోతే ఈ సంవర్తమహర్షిని ప్రార్థించి తెచ్చాను. ఇక 'అట్ట్లా కాకుండా ఏమి చేయను? ఓ 
పుణ్యాత్ముడా! స్నేహితుడిని మోసగించటం మిక్కిలి పాపం కదా! ఇది నీకు, ఆ ఇంద్రుడికి, సిద్దసాధ్యాది పురుషులందరికీ 
తెలిసిన విషయమే. ఇట్టా చేయటం బృహస్పతికీ సమ్మతమే - ఎందుకంటే ధర్మబద్దం కాబట్టి” అంటూండగానే ఆ 
గంధర్వుడు 'ఓ రాజా! అదిగో! వజ్రాయుధం ఈ దిశగా వస్తున్న భీకరశబ్దం వినిపిస్తోంది. తట్టుకొనగల శక్తి ఉన్నదో 
లేదో నీకు తెలియును కదా!' అనగా ఆ శబ్దం విని మరుత్తుడు, భయంతో- (తరువాతి వచనంతో అన్వయం) 


వ. సంవర్తు నాలోకించి. 92 


తాత్పర్యం : సంవర్తుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 41 


క 'కులిశము వచ్చుచు నున్నది । యలు కొందెడు నా మనంబు ననఘచరిత! స 
భ్యులు సంత్రాసము నొందిరి । తలకొని రక్షింపవలయు దయ మమెల్లన్‌.' 93 


ప్రతిపదార్థం: అనఘచరిత!= పుణ్యచరిత్రుడా!; కులిశము= వజ్రం; వచ్చుచున్‌+ఉన్నది= వస్తోంది; నా మనంబు+అలుకు+ఒందెడున్‌= 
నా మనసు భయపడుతున్నది; సభ్యులున్‌= ఈ యాగసభలోని వారందరూ; సంత్రాసమున్‌= భీతిని; ఒందిరి= పొందారు; తలకొని= 
పూనుకొని; దయన్‌= కరుణతో; మమ్మున్‌+ఎల్లన్‌= మమ్ములను అందరినీ; రక్షింపవలయున్‌= కాపాడాలి. 


తాత్సర్యం: 'ఓ పుణ్యచరి(త్రుడా! వజ్రాయుధం వచ్చేస్తున్నది. నా మనసు భయపడుతున్నది. సభ్యులు కూడా భీతిపొందారు. 
మీరు దయ ఉంచి, పూనికతో ఈ ఆయుధాన్ని ఎదిరించి మమ్ములను కాపాడాలి.” 


వ. _ అనిన విని యమ్మహాయోగీశ్వరుండు. 94 
ప్రతిపదార్థం: అనినన్‌ విని; ఆ+మహాయోగి+ఈశ్వరుండు= ఆ గొప్ప ముని శ్రేష్టుడు. 
తాత్సర్యం: అని మరుత్తుడు అడుగగా ఆ మహాయోగిపుంగవుడైన సంవర్తుడు. (తరువాతి వచనంతో అన్వయం) 


సీ,  “ఇంద్రునిదెస భయం బించుకేనియు వల; । దతండు నన్నెటు(గ(డే యధిప! వినుము 
సంస్తంభవిద్యా ప్రశస్తవైభవమున । వజ్రంబు నడంతు నవ్వాసవాది 
దైవతంబుల యాయుధంబులు నాచేత । బ్రతిహతం బొందు; దుష్పవనచండ 
వృష్టిప్రముఖమహా వికృతుల బాధింతు' । ననుడు 'మ్రాయుచు నిది యరుగుదెంచె 


ఆ. భిదుర మెవ్విధమున భీతి దొటింగుదు?' । ననియె నృపతి; యాత. డల్ల నగుచు 
దాని సరుకుగొనకు “తగు వర; మడుగు నా। తపము పేరి నిత్తు ధరణినాథ!” 95 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇంద్రుని దెసన్‌= ఇంద్రుడి వలన; భయంబు= భయం; ఇంచుక+ఏనియున్‌= ఇంచుకైనా; వలదు= 
వద్దు; అతండు= ఆ ఇంద్రుడు; నన్నున్‌+ఎయింగడే?= నన్ను ఎరుగడా?; వినుము; సంస్తంభ విద్యా (ప్రశస్త వైభవమునన్‌= సంస్తంభ 
విద్యయొక్క మిక్కిలి గొప్ప శక్తితో; వజ్రంబున్‌= వజ్రాయుధాన్ని; అడంతున్‌= అణచి వేస్తాను; ఆ+వాసవ+ఆది= ఆ ఇం(ద్రాదులైన; 
దైవతంబుల= దేవతల; ఆయుధంబులు= ఆయుధాలు; నాచేతన్‌= నా చేత; ప్రతిహతంబు+ఒందున్‌= దెబ్బతింటాయి; దుష్పవన= 
భయంకరమైన సుడిగాలి; చండవృష్టి= (ప్రచండమైన వర్షం; ప్రముఖ= మొదలైన; మహావికృతులన్‌= గొప్ప ప్రకృతి బీభత్సాలతో; 
బాధింతున్‌= వారిని హింసిస్తాను; అనుడున్‌= అన్న వెంటనే; నృపతి= ఆ రాజు; భిదురము= వజ్రాయుధం; (మోయుచున్‌= భీకరంగా 
మోతపెడుతూ; ఇదె= ఇదిగో - ఈవైపే; అరుగుదెంచెన్‌= వచ్చింది; ఏ+విధంబునన్‌= ఎట్లా; భీతిన్‌+తొజింగుదున్‌?= భయం 
పోగొట్టుకోను?; అనియెన్‌= అన్నాడు; అతండు= ఆ సంవర్తుడు; అల్ల నగుచున్‌= చిరునవ్వు నవ్వి; ధరణినాథ!= ఓ రాజా!; దానిన్‌= 
ఆ ఆయుధాన్ని; సరకు+కొనకు(ము)= లెక్క చేయకుము; తగు వరము= నీకు యోగ్యమైన వరాన్ని; అడుగుము; నా తపము 
పేర్మిన్‌= నా తపోబలంతో; ఇత్తున్‌= ఇస్తాను(అన్నాడు). 


తాత్పర్యం: 'ఓ రాజా! ఇంద్రుడి విషయంగా భయం కొంచెం కూడా వద్దు. అతడికి నా గురించి తెలియదా! వినుము. 
సంస్తంభవిద్యకున్న గొప్పశక్తితో ఆ వజ్రాన్ని అణచివేస్తాను. ఆ ఇంద్రాది దేవతల ఆయుధాలు నా ముందర పనిచేయవు. 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


సుడిగాలులతో భయంకరమైన వర్గాలతో దేవతాసమూహాన్ని ముప్పుతిప్పలు పెట్టుతాను' అంటుండగానే ఆ రాజు'అయ్యా! 
ఇదిగో వజ్రాయుధం పెనుమోతతో ఇటు వైపే వస్తున్నది. నాకు భయం కలుగకుండా ఎట్లా ఉంటుంది?” అన్నాడు. అప్పుడు 
ఆ సంవర్తుడు చిరునవ్వు నవ్వి 'ఓ రాజా! ఆ ఆయుధాన్ని ఒక సరకుగొనకుము. నీకు ఏమి వరం కావాలో అడుగుము. నా 
తపశ్శక్తితో ఇస్తాను” అన్నాడు. 


విశేషం: 'స్తంభనం” అంటే స్తంభింపచేయటం, అంటే కదలకుండా చేయటం. అగ్ని, వాయు, జల స్తంభనాది అనేక విద్యలు చెప్పబడ్డాయి. 
“వజ్రం” ప్రయోగించటాన్ని మరుత్తుడు చూచాడు. సంవర్తుడు మంత్రం ప్రయోగించాడు. ఇక వజ్రం స్తంభించిపోయింది. అందుకే 
దాని వర్లన లేదు. 'వరం ఏం కావాలో కోరుకొమ్ము' అని అంటున్నాడు. మంత్రశక్తి ఎంత అమోఘమైనదో వర్షించే పద్దతి ఇదే. 


చ. అనిన మరుత్తు. డిట్లనియె నాతనితో 'భయమెల్లం బాసి నే 
నిను వరమర్ధి వే(డెద మనీష విరోధము దక్కి యధ్వరం 
బున కిట వచ్చి దైవతవిభుండు నిజోచిత హవ్యభాగముం 
గొనియెడు నట్లు గాగ మునికుంజర! చిత్తమునం దలంపవే. 96 


ప్రతిపదార్థం: అనినన్‌= అట్టా సంవర్తుడు అనగా; మరుత్తుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; అతనితోన్‌= ఆ ఇంద్రుడివలన; 
భయము+ఎల్లన్‌= భయమంతా; పాసెన్‌= పోయింది; మునికుంజర!= ఓ మునిశ్రేష్టుడా!; ఏన్‌= నేను; నినున్‌= నిన్ను; వరము+అర్థిన్‌+వేం 
డెదన్‌= ఆసక్తితో వరం అడుగుతున్నాను; దైవతవిభుండు= దేవరాజు (ఇంద్రుడు); మనీషన్‌= వివేకంతో; విరోధము+తక్కి= విరోధం 
విడిచి; అధ్వరంబునకున్‌+ఇట+వచ్చి= మన ఈ యాగానికి వచ్చి; నిజ+ఉచిత= తనకు తగిన; హవ్యభాగమున్‌= హవ్యభాగాన్ని; 
కొనియెడున్‌+అట్టు+కాంగన్‌= తీసికొనేటట్టు; చిత్తమునన్‌= నీ మనసులో; తలంపవే= సంకల్పించుము. 


తాత్సర్యం: అపుడు మరుత్తుడు ఇట్టా అన్నాడు. 'మునిశ్రేష్ణుడా! ఆ ఇంద్రుడి భయం ఇక నాకు లేదు. భక్తి తాత్సర్యాలతో 
ఒక వరం అడుగుతాను. ఇంద్రుడు తన ధిషణతో ఆలోచించి, ఇకనైనా మనపైన విరోధం చాలించి ఈ యజ్ఞానికి 
ఇక్కడికి వచ్చి, తనకు రావలసిన హవ్యభాగాన్ని తీసికొనిపోయేవిధంగా మీరు మనస్సులో సంకల్పం చేసికొనండి. 


విశేషం: సంవర్తమహర్షి సంకల్పబలం ఎంత (ప్రబలమైనదో మరుత్తుడి అనుభవానికి వచ్చింది. అందుకే ఒకసారి సంకల్పించుకొంటే 
ఇంద్రుడు అనివార్యంగా వస్తాడని తెలుసు. అందుకే ఈ కోరిక. యజ్ఞం చేస్తున్నది దేవతలు సంప్రీతులు కావటానికే. వారితో 
విరోధం పాటించటం తనకూ అభిమతం కాదు. అందుకే మరుత్తుడు ఇంద్రుడు విరోధం మానివేస్తే చాలని అభిలషిస్తున్నాడు. అంటే 
ధర్మరాజుకు యజ్ఞం ఎట్టాంటి నిష్కామబుద్దితో చేయాలో వ్యాసమహర్షి మరుత్తుడి ఈ కథ ద్వారా సూచిస్తున్నాడని అరం 
చేసికొనవచ్చును. ఆ మరుత్తుడి ధనమూ పవి(త్రమే, సంకల్పమూ పవిత్రమే, అందుకే అది (బ్రహ్మార్సణబుద్దితో చేయబడినందున 
సఫలమైనదని తాత్పర్యం. 


క. తమ భాగంబులు దక్కిన । యమరులునుం బ్రీతి. గొనంగ యాగంబు ప్రయో 


గము సుప్రణీతమయి లో । కమనోజ్ఞము గాగవలయు+ గారుణ్యనిధీ!' 97 


ప్రతిపదార్థం: కారుణ్యనిధీ!= కరుణకు నిధి అయిన ఓ సంవర్తమునీ! తమ భాగంబులు= తమ తమ హవిర్భాగాలను; తక్కిన 
అమరులునున్‌= తక్కిన దేవతలు కూడా; ట్రీతిన్‌*కొనంగన్‌= ప్రీతితో తీసికొనగా; యాగంబు ప్రయోగము= యజ్ఞకార్యనిర్వహణ; 
సుప్రణీతమయి= చక్కగా చేయబడినదై; లోక మనోజ్ఞము+కా(గన్‌+వలయున్‌= అతిలోకమనోహరం కావాలి. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 43 


తాత్పర్యం: కరుణాసాగరుడవైన ఓ మునీశ్వరా! తమతమ హవిర్భాగాలను తక్కిన దేవతలు కూడా ప్రీతితో తీసికొనాలి. 
అప్పుడు మన యజ్ఞప్రయోగం చక్కగా చేయబడిన దౌతుంది. ప్రపంచంలోనే అత్యంతమనోహరంగా నిర్వహించబడిన 
యాగమై శాశ్వతకీర్తిని పొందుతుంది. ఇది నా కోరిక.” 


క  అనుటయును 'మదాహ్వానం । బున నింద్రుండు సోమపానమున కేతెంచుం 
జనుదెంతు రతనితో( ద । కిన యమరులుం దొడ(గు యజ్ఞకృతికి నరేంద్రా!' 98 


ప్రతిపదార్థం: అనుటయునున్‌= అని సంవర్తుడితో మరుత్తుడనగా; అపుడు సంవర్తుడు; నర+ఇం(ద్ర= ఓ రాజా! మత్‌+ 
ఆహ్వానంబునన్‌= నా ఆహ్యానంతో; ఇంద్రుండు= మహేంద్రుడు; సోమపానమునకున్‌= సోమపానానికి; ఏతెంచున్‌= తప్పక వస్తాడు; 
అతనితోన్‌+తక్కిన+అమరులున్‌= అతడి వెంట తక్కిన దేవతలు కూడా; చనుదెంతురు= వస్తారు; యజ్ఞకృతికిన్‌+తొడంగు(ము)= 
యజ్ఞకార్యాన్ని మొదలు పెట్టుము. 

తాత్పర్యం: అని మరుత్తుడు అంటే సంవర్తుడు ఇట్లా అన్నాడు. 'ఓ రాజా! నా ఆహ్యానంతో ఇంద్రుడు తప్పక సోమరసాన్ని 
(త్రాగటానికి వస్తాడు. అతడివెంట తక్కిన దేవతలూ వస్తారు. ఇక యజ్ఞాన్ని మొదలు పెట్టుము. 


విశేషం: సోమరసం= 'సోమలతి అని ఒక తీగ ఉన్నది. ఆ తీగను యజ్ఞంలో మంత్రోక్తంగా పిండి రసం తీస్తారు. ఆ రసాన్ని 
బుత్విక్కులు, హవిర్భాగం తీసికొనటానికి వచ్చిన దేవతలు కలిసి తాగుతారు. దీనిని సోమపానం అంటారు. అందుకే యాగం 
చేసినవాడిని సోమయాజి అని, సోమపీథి అని (సోమరసం (త్రాగినవాడని) పిలుస్తారు. అది సభాగౌరవానికి సంబంధించిన విషయం. 


(మరుత్తుని యజ్ఞంబున హనిర్భాగంబులు గొన నింద్రాదులు వచ్చుట (సం. 14-10-19)) 


వ. అని పలికి దవ్వులన యవ్వజ్రంబు వారించి గంధర్వునకు వీడుకోలు సేయించి యయ్యోగీంద్రుండు దేవేంద్రుని 
దేవతలనుం బిలిచె; నమ్మహాత్ముని మహనీయమంత్రశక్తి నాహూతులైన యప్పురుహూతప్రభృతి బృందారకులు 
ప్రియంబున నరుగుదేర నమ్మునిపతి యనుజ్ఞ నజ్జ్ఞనపతి వారల నెదుర్కొను తెటింగు నడపి తానునుగూడ నడచి 
వారికి నర్హ్యపాద్యాదిపూజనంబులు విధివిహిత ప్రకారంబునం జెల్లించె; నమ్మరుత్తుండును మరుత్పతికిం బ్రణమిల్లి 
“దేవా! నీవు విజయంచేసి నా జన్నంబు సఫలంబు సేసితి; కృతార్జుండనైతిం గృపాధామ! నా మీంది యలుక మాని 
నన్నుం జల్లనిచూడ్కిం జూడు 'మని ప్రార్థించి సంవర్తుం జూపి 'యిత్తాపసపతి బృహస్పతి స్వరూపంబ కావునం 
గ్రతుయాజకుండుగా( బ్రతిగ్రహెంచితి నని విన్నవించుటయు ననిమిషనాథుండు 'నీ వలనం బ్రీతిం బొందితి; నీతం 
డయ్యమరగురు ననుజుం డతని యట్లగుటకు సందియంబేమి?' యనుచు వికచవదనుండై కనుంగొనిన 
నమ్మునివరుం డా దివిజవరున కిట్లనియె. 99 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; దవ్వులన్‌+అ= దూరంగానే; ఆ+వ(జ్రంబున్‌= ఆ వజ్రాయుధాన్ని; వారించి= ఆపివేసి; 
గంధర్వునకున్‌= ఆ గంధర్వుడైన ధృతరాష్ట్రుడికి; వీడుకోలు+చేయించి= వీడ్కోలు జరిపించి; ఆ+యోగి+ఇంద్రుండు= ఆ బుషిశ్రేష్టుడు; 
దేవేంద్రునిన్‌= దేవేం(ద్రుడిని; దేవతలనున్‌= దేవతలను; పిలిచెన్‌= పిలిచాడు; ఆ+మహాత్ముని= ఆ మహనీయుడి; మహనీయ= 
గొప్ప; మం(త్రశక్తిన్‌= మంత్రబలంతో; ఆహూతులు+ఐన= పిలువబడిన; ఆ+పురుహూత+(ప్రభృతి= ఆ ఇం(ద్రుడు మొదలైన; 
బృందారకులు= దేవతలు; ప్రియంబునన్‌= ప్రేమతో; అరుగుదేరన్‌= రాగా; ఆ+మునిపతి= ఆ బుషిశ్రేష్టుడి; అనుజ్ఞన్‌= ఆజ్ఞతో; 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ+జనపతి= ఆ రాజశ్రేష్టుడు; వారలన్‌= వారిని; ఎదుర్కొను+తెజంగు+నడపి= ఆహ్వానించే పద్దతిని నడపి; తానును కూడన్‌= 
తాను కూడా; నడచి= నడచివెళ్ళి; వారికిన్‌= వారికందరికీ; అర్హ్యపాద్య+అది= అర్థ్యం, పాద్యం మొదలైన; పూజనంబులు= అతిథి 
మర్యాదలు; విధి విహిత ప్రకారంబునన్‌= శాస్తం విధించిన (ప్రకారంగా; చెల్లించెన్‌= చేశాడు; ఆ+మరుత్తుండునున్‌= ఆ మరుత్తుడు 
కూడా; మరుత్‌+పతికిన్‌= మరుత్తుల అధిపతి అయిన ఇంద్రుడికి; ప్రణమిల్లి= నమస్కరించి; దేవా!= ఓ స్వామీ!; నీవు; విజయం+చేసి= 
ఇక్కడికి దయతో వచ్చి; నా జన్నంబు= నా యాగాన్ని; సఫలంబు+చేసితి(వి)= చేశావు; కృత+అర్భుండను+ఐతిన్‌= నా కోరిక సఫలం 
అయినది; కృపాధామ!= దయానిలయా; నామీంది+అలుక+మాని= నా మీద కోపం విడిచి; నన్నున్‌= నన్ను; చల్లని చూడ్కిన్‌+ 
చూడుము+అని= చల్లని చూపులతో చూడుము అని; ప్రార్ధించి= (ప్రార్థించి నవాడై; సంవర్తున్‌+చూపి= సంవర్త మునీశ్వరుడిని ఇంద్రుడికి 
చూపించి; ఈ+తాపసపతి= ఈ బుషీంద్రుడు; బృహస్పతి స్వరూపంబు+అ+కావున= బృహస్పతి స్వరూపమే కాబట్టి; 
క్రతుయాజకుండు+కాన్‌+(ప్రతిగ్రహించితిన్‌+అని= ఉపద్రష్టగా తీసికొన్నానని; విన్నవించుటయున్‌= విన్నవించగా; అనిమిషనాథుండు= 
దేవతాపతి అయిన ఇంద్రుడు; నీవలనన్‌+(పీతిన్‌+పొందితిన్‌= నీ విషయంలో సంతోషం పొందాను; ఈతండు= ఈ సంవర్తుడు; 
ఆ+అమరగురు+అనుజుండు= ఆ బృహస్పతి తమ్ముడు; అతని+అట్టు+అగుటకున్‌= అతడివంటివాడే కావటానికి; సందియంబు+ 
ఏమి?= సందేహం ఏమిటి?; అనుచున్‌= అంటూ; వికచవదనుండు+ఐ= వికసించిన ముఖం కలవాడై; కనుంగొనినన్‌= చూడగా; 
ఆ+మునివరుండు= ఆ సంవర్తుడు; ఆ దివిజవరునకున్‌= ఆ దేవతా(్రేష్టుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పి, సంవర్తుడు ఆ వజ్రాయుధాన్ని అల్లంత దూరంలోనే ఆపివేసి (మరలిపోయేటట్టు చేశాడని అర్థం), 
గంధర్వరాజుకు వీడ్కోలు జరిపించి, మనసులో ఇంద్రుడిని, సకలదేవతలను పిలిచాడు. ఆ మహనీయుడి 
మహామం(త్రప్రభావంతో పిలువబడిన ఇంద్రాది దేవతలు మరుక్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ మహర్షి అనుజ్ఞతో 
ఆ రాజు వారిని ఆహ్వానించి పూజించాడు. సంవర్తుడు కూడా వారిని అర్భ్యపాద్యాదులైన అతిథి మర్యాదలతో సత్కరించాడు. 
మరుత్తుడు ఇంద్రుడికి నమస్కరించి 'ఓ దేవా! నీవు విచ్చేసి నా యజ్ఞం సఫలం అయ్యేటట్టు చేశావు. నేను ధన్యుడను. 
దయానిధీ! నామీద కోపం మాని, నన్ను చల్లని చూపులతో చూడుము” అని ప్రార్థించినవాడై సంవర్తమునిని ఇంద్రుడికి 
చూపాడు. “ఈ బుషీంద్రుడు బృహస్పతివారి అపరస్వరూపమే. అందుకే వీరిని ఉపద్రష్టగా ప్రార్థించి పిలుచుకొనివచ్చాను” 
అని కూడా విన్నవించాడు. అప్పుడు ఇంద్రుడు “రాజా! ఇప్పుడు నేను చాలా సంతోషం పొందాను. ఈ సంవర్తుడు బృహస్పతి 
తమ్ముడే కాబట్టి వారివంటివారే అనటంలో సందేహం ఏమిటి?” అంటూ విప్పారిన ముఖంతో వారిని వీక్షించగా ఆ 
సంవర్తుడు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. 


నిశేషం: సంవర్తుడు బృహస్పతి అపర స్వరూపమే అని ఇప్పుడు అంగీకరిస్తున్న ఇంద్రుడికి ఈ జ్ఞానం అప్పుడే ఉంటే ఇంత కథకు 
అవకాశమే లేదు. యోగశక్తి 'సంకల్పసృష్టి చేయటానికి సమర్థం అవటానికి నిదర్శనమే ఇంద్రాదుల రాక. బ్రహ్మబలం గొప్ప దనటమే 
ఇంద్రుడు సంవర్తుడిని మరుత్తుడిని (ప్రశంసించటం. 


ఆ. 'అభిలలోకభర్త వమరేంద్ర! నీ విట్టు। లాదరమున వచ్చు టరయ నా త 
పంబు ఫలముగాదె! పావనమూర్తి యీ । రాజు క్రతువు. బుణ్యరాశి యయ్యె, 100 


ప్రతిపదార్థం: అమరేంద్ర! దేవతలలో (మరణం లేనివారిలో) శ్రేష్టుడవైన ఓ ఇం(ద్రా!; అఖిల లోక భర్తవు= నిఖిల లోకాలకూ పాలకుడవు; 
నీవు+ఇట్టులు+ఆదరమునన్‌= నీవు ఇట్టా ఆదరంతో; వచ్చుట= రావటం; అరయన్‌= ఆలోచిస్తే; నా తపంబు+ఫలము+కాదె= 
నాతపఃఫలంకాదా!; పావనమూర్తి+-ఈరాజు+[క్రతువు= పవి(త్రుడైన ఈ రాజుయాగం; పుణ్యరాశి+అయ్యెన్‌= పున్నెపు (ప్రోవు అయినది. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 45 


తాత్సర్యం: 'మహేంద్రా! మీరు నిఖిలలోకాలకు పాలకులు. అటువంటి మీరు ఆదరంతో ఇక్కడికి రావటం చూస్తే నా 
తపస్సు ఫలించిం దన్న సంతోషం కలుగుతున్నది. పవిత్రుడైన ఈ రాజు యాగం మీ రాకతో సఫలం అయింది. పుణ్యప్రదం 


అయింది. 


చ. సకలవిధానదక్షుందవు సర్వము నారసి చేయంబంపు నీ 

సకృపవిలోకనంబులను సార్థములై క్రతుమంత్రతంత్రముల్‌ 

వికలత లేక చెల్లు జనవిశ్రుతు( డీ నృపుండున్‌ భవద్దయన్‌ 

సుకృతులలోనం బెంపు గని చూడం గనుం దగ బుణ్యలోకముల్‌.” 101 
ప్రతిపదార్థం: సకల విధాన దక్షుండవు= సకల ధర్మాలూ తెలిసి రక్షించే వాడవు; సర్వమున్‌= అన్నిటినీ; అరసి= చూచి; చేయన్‌+పంపు= 
చేయటానికి సమర్థంగా ఆజ్ఞాపించే; నీ; కృపతో కూడిన; విలోకనంబులను= చూపులతో; [క్రతుమంత్రతంత్రముల్‌= యజ్ఞసంబంధమైన 
మం(త్రాలు తంత్రాలు; స+అర్థములు+ఐ= అర్థవంతాలై; వికలత లేక= ఏ లోపమూ లేకుండా చెల్టున్‌= ప్రయోగం పొందుతాయి; 
జనవిశుతుండు= లోకంలో (ప్రసిద్దుడైన; ఈనృపు(డున్‌= ఈరాజుకూడా; భవత్‌+దయన్‌= మీ దయతో; సుకృతులలోనన్‌= 
పుణ్యాత్ములలో; పెంపు+కని= అతిశయించి; తగన్‌= తగినట్టుగా; పుణ్యలోకముల్‌= పుణ్యలోకాలు; చూడన్‌+కనున్‌= చూడగలుగుతాడు. 
తాత్సర్యం: అంతేకాదు; నీవు సకలధర్మాలు తెలిసి సంరక్షించేవాడవు. కృపతో కూడిన నీ చూపులు అన్ని దిక్కులా 
ప్రసరిస్తూ తంత్రనిర్హ్వహణసమర్జాలై వేదమం(త్రాలను సార్థకాలుగా, ఏ లోపాలూ లేనివిగా చేస్తాయి. లోకంలో ప్రసిద్దుడైన 
ఈ రాజు కూడా మీ దయతో పుణ్యాత్ములలో ఒకడై అతిశయించాడు. పుణ్యలోకాలను పొందే భాగ్యాన్ని కలిగినవా 
డయ్యాడు.' 


విశేషం: 'సమేంద్రో మేధయాశ్చృణోతు” అని తైత్తిరీయం చెప్పుతున్నది. ఇంద్రుడు మేధను స్ఫురింపజేస్తాడు. దీనివలననే ఉచ్చారణ 
జరిగేది. మంత్రాలతో ముడిపడింది తంత్రం. యజ్ఞనిర్వహణకు మూలం ఈ మంత్ర స్ఫురణ, ఇది సహస్రముఖమైన జాగరూకతగా 
ఉంటుంది. అందుకే ఇంద్రుడికి 'సహస్రాక్షు'డని వైదికమైన (ప్రసిద్ది ఉన్నది. తరువాతి పురాణాలలో ఈ వైదికార్థం పోయి అహల్యాజారుడు 
కావటంవలన 'సహ(స్రభగు' డయ్యాడని కథలు చెప్పబడ్డాయి. ఈ మౌలికమైన వైదికార్థం ఈ పద్యంలో అత్యద్భుతంగా సూచించబడింది. 


వ. అని యిట్లు నిభృతుందై యభివర్ణపూర్వకంబుగా సంభాషణం బాచరించిన. 102 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ విధంగా; నిభృతుండు+ఐ= వినయంతో; అభివర్లన పూర్వకంబుగాన్‌= ప్రశంసాపూర్వకంగా; 
సంభాషణంబు+ఆచరించినన్‌= మాటాడగా. 


తాత్సర్యం: ఈ విధంగా సంవర్తుడు వినయంతో ప్రశంసాపూర్వకంగా మాటాడాడు. (ఆ తరువాతి పద్యంతో అన్వయం) 


ప్రీ భూరి హర్షంబునం బొంది పురందరుం । డమృతాశనుల( గలయంగం జూచి 
'యజ్ఞవాటం బుదాత్తాభిరామంబుగ6 | జేయింపు6 డప్పరః స్రీ జనంబు 
నాట గంధర్వుల పాట జెల్లింపుండు । నావుడు వా రట్ల నడపి, మటియు 
సకలకర్మములకు సాహాయ్య మాచరిం । పంగ వేటొక యగ్ని భంగి వెలంగి 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. లలితసముచితపీఠ మలంకరించి । వేడ్కసంవర్తముని హవిర్విధి యొనర్ప 
యాగముజ్వలమును సుప్రయోగకంబు | నగుచు నొప్పారె భరతకులాగ్రగణ్య! 103 


ప్రతిపదార్థం: భరత కుల+అ(గ్రగణ్య!= భరతవంశ శ్రేష్టుడా! (వినుము); పురందరుండు= ఇంద్రుడు; భూరి హర్షంబునన్‌+పొంది= 
మిక్కుటమైన సంతోషం పొంది; అమృత+అశనులన్‌+కలయంగన్‌+చూచి= దేవతలను బాగా పరికించి చూచి; యజ్ఞవాటంబు= 
యజ్ఞవాటికను; ఉదాత్త+అభిరామంబుగన్‌= గొప్పగాను, అందంగానూ; చేయింపుండు= తీర్చండి; అప్పరస్‌+స్త్రీ జనంబు+ఆట= 
అప్పురసల నృత్యం; గంధర్వులపాట= గంధర్వుల గానం; చెల్లింపుండు= జరిపించండి; నావుడున్‌= అనగా; వారు; అట్టు+అ= అట్టాగే; 
నడిపి= నడిపించి; మజియున్‌= ఇంకా; సకలకర్మములకున్‌= యజ్ఞసంబంధమైన అన్ని పనులకు; సాహాయ్యము+ఆచరింపంగన్‌= 
సహాయం చేయగా; సంవర్తముని= సంవర్తమహర్షి వేణు+ఒక= రెండవ; అగ్నిభంగిన్‌= అగ్నివలె; అగ్నివలె; వెలింగి= (ప్రకాశించి; లలిత= 
మనోహరమైన; సముచిత= తగిన; పీఠము= ఆసనం; అలంకరించి= (గ్రహించి; హవిస్‌+విధి= యాగవిధి; వేడ్కన్‌= వేడుకతో; ఒనర్సన్‌= 
జరిపించగా; యాగము= ఆ యాగం; ఉజ్జ్వలమునున్‌= మిక్కిలి ప్రకాశించినదీ; సుప్రయోగకంబున్‌+అగుచున్‌= చక్కగా 
నిర్వహింపబడినదీ అయి; ఒప్పారెన్‌= అతిశయించింది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆ విధంగా సంవర్తుడు (ప్రశంసించగా ఇంద్రుడు ప్రసన్నుడై, దేవతలనందరినీ చూచి 

'యజ్జవాటికను మహనీయంగానూ మనోహరంగానూ తీర్చిదిద్దండి. అప్పరఃస్రీలనాట్యం, గంధర్వుల గానం ఏర్పాటు 
ల cy 

చేయండి” అని ఆజ్ఞాపించాడు. వారు అట్లాగే చేసి, యజ్ఞకార్యనిర్వహణలో కూడా సహకారం అందించగా యజ్ఞం 

ప్రారంభమైనది. సంవర్తమహాముని మరొక అగ్నివలె ప్రకాశిస్తూ సముచితమైన ఆసనంమీద కూర్చుని యాగవిధిని 

నడిపిస్తుండగా యాగం మహావైభవంగా శాగస్తవిధి ప్రకారం చక్కగా నిర్వహించబడినదై మిక్కిలి అతిశయించింది. 


తే.  ప్రీతింబేర్వేరంబిలిచి చేసేత సోమ । మమ్మహాయోగి యంది యీ నెమ్మి బాన 
త్ర చ్‌ మ్మ 
మాచరించి సహస్రనేత్రాదులైన । యమరు లానందమునం దేలి రధిపముఖ్య! 104 
ప్రతిపదార్థం: అధిపముఖ్య!= మహారాజా! ఆ+మహాయోగి= ఆ సంవర్తముని; ప్రీతిన్‌= 'ప్రమేతో; పేరు+పేరన్‌= పేరు పేరునా; 
పిలిచి= పిలిచి (దేవతలను పేరుపెట్టి పిలిచాడని అర్థం); చేసేంతన్‌= ఒక్కొక్కరికీ తానుగా; సోమము= సోమరసాన్ని; అంది+-ఈన్‌= 


అందివ్వగా; నెమ్మిన్‌= ప్రీతితో; సహ(స్రనేత్ర+ఆదులు+ఐన= ఇంద్రాదులైన; అమరులు= దేవతలందరూ; పానము+ఆచరించి= 
త్రాగి; ఆనందమునన్‌= ఆనందంతో; తేలిరి= ఓలలాడారు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ సంవర్తముని ఆదరంతో స్వయంగా సోమరసాన్ని పేరు పేరునా పిలిచి దేవత లందరికీ 
అందిచ్చాడు. ఇంద్రాది దేవతలంతా ఎంతో (ప్రేమతో రసాన్ని పానంచేసి, ఆనందసాగరంలో ఓలలాడారు. 


వ. ఇట్లు మరుత్తుండు మరుత్పతికిం బరమత్యృప్తి గావించి యామంత్రణంబు సేయ నయ్యందటు నభినందించి నిజ 
నివాసంబులకుం జని; రజ్ఞననాథుండు. 105 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; మరుత్తుండు; మరుత్పతికిన్‌= ఇంద్రుడికి; పరమతృప్తి కావించి= మిక్కిలి సంతోషాన్ని కలిగించి; 


ఆమం(త్రణంబు+చేయన్‌= వీడ్కోగా; ఆ+అందజున్‌= ఆ దేవతలందరూ; అభినందించి= ఆ మరుత్తుడిని ప్రశంసించి; నిజ 
నివాసంబులకున్‌= తమ తమ నివాసాలకు; చనిరి= వెళ్ళిపోయారు; ఆ+జననాథుండు= ఆ మహారాజు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 47 


తాత్సర్యం: ఈ విధంగా మరుత్తుడు ఇంద్రుడిని సంతోషపెట్టాడు. చివరికి సంవర్తుడు, మరుత్తుడు దేవతలందరినీ 
వీడ్కొన్నారు. ఆ అమరులు వీరిని ప్రశంసించి, తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మరుత్తుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


చ. యజనము సెల్లుకాలము సమాప్తత( బొందిననాండు తద్ద య 
క్కజమగు భంగి. బ్రస్పురితకాంచన రాసు లనేకముల్‌ బహు 
ద్విజులకు భక్తియుక్తియును వేడుకయున్‌ వినయంబు నొప్ప సం 
భజనపరాత్ముందై యొసంగి. బౌరవవంశపయోధి చంద్రమా! 106 


ప్రతిపదార్థం: పౌరవవంశ+పయోధి+చం(ద్రమా!= పురువంశమనే సముద్రానికి చంద్రునివంటి ఓ జనమేజయ మహారాజా!; (ఆ 
రాజు) యజనము+చెల్లు కాలము= యాగం జరుగుతున్న సమయం; సమాప్తతన్‌+పొందిననాండు= సమాప్తి అయిన రోజున; తద్ద= 
మిక్కిలి; అక్కజము+అగు భంగిన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; ప్రస్సురిత= (ప్రకాశిస్తున్న; కాంచనరాసులు= బంగారు రాసులను; 
అనేకముల్‌= చాలా వాటిని; బహు= అనేకులైన; ద్విజులకున్‌= (బ్రాహ్మణులకు; భక్తి యుక్తియునున్‌= భక్తితోకూడుటయూ; వేడుకయున్‌= 
వేడుకా; వినయంబున్‌= వినయమూ; ఒప్పన్‌= (ప్రకాశించగా; సంభజన పరాత్ముండు+ఐ= సేవాపరమైన చిత్తం కలవాడై; ఒసలౌన్‌= 
దక్షిణగాఇచ్చాడు. 


తాత్సర్యం: మహారాజా! ఆ విధంగా దేవతలు వెళ్ళిపోయిన తరువాత కూడా యాగం జరిగింది. యాగం పూర్తి అయిపోయిన 
రోజున అందరికీ మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు ఎన్నో బంగారు రాసులను ఎందరో బ్రాహ్మణులకు భక్తితో, వేడుకతో, 
వినయంతో మిక్కిలి ప్రశంసతో దక్షిణగా ఇచ్చాడు. 


తే. అంతంబోవక హేమమమత్వమహిత । యజ్ఞవాట భాండాది పదార్థములును 

బ్రాహ్మణావళి కిచ్చె నప్పాట నతడు । హిమగిరిప్రాంతమునం గ్రతు వెలమిం జేసి. 107 
ప్రతిపదార్థం: హిమగిరి ప్రాంతమునన్‌= హిమాలయషప్రాంతంలో; |క్రతువు= యాగం; ఎలమిన్‌= (ప్రీతితో; చేసి= చేసినవాడై; అత 
డు= ఆ మరుత్తుడు; అంతన్‌+పోవక= అంతటితో ఆగకుండా; హేమమయత్వ= బంగారుతో చేయబడిన; మహిత= గొప్పవైన; 


యజ్జవాట= యజ్జవాటిక; భాండ+ఆది= కుండలు, 'స్రుక్కులు మొదలైన; పదార్రములును= పదార్దాలను; (బ్రాహ్మణావళికిన్‌= (బ్రాహ్మణ 
క్షు వ నే థధ థి 
సమూహానికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: హిమాలయలలో యాగం పూర్తిచేసినవాడై ఆ మరుత్తుడు అంతటితో ఆగకుండా బంగారుతో చేసిన గొప్పదైన 
యజ్ఞవాటికను (అందులోని సర్వభాగాలను), కుండలు, (స్రుక్కులు మొదలైన పరికరాలను కూడా వదలకుండా అన్ని 
పదార్థాలను (బ్రాహ్మణసమూహాన్ని పిలిచి దానంగా ఇచ్చివేశాడు. 


వ. సంవర్తునిచేత ననుజ్ఞాతుండై నిజపురంబునకు నరుగుదెంచి వార్దివేష్టిత వసుంధరావలయంబునం బుణ్యపరత 
వెలయం బాలించె; బ్రాహ్మణులు దమ యోపినంతయుం బసిండి ద్రవ్వితండంబులు దెచ్చుకొని తక్కినదాని నచ్చట 
నొక్కెడ నిధిగా నిక్షేపించి దీనిం గాలాంతరంబున నెవ్వరేనిం గని రివియక్కనిన వారిధనంబ యని రమ్మహాకాంచన 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంచయంబు గొనివచ్చి విచ్చలవిడి నశ్వమేధయాగంబున సకలదేవతలం దృష్తులంజేయు' మనియె; నట్లు 
వేదవ్యాసమునీశ్వరుండు సెప్పిన వచనంబులు వినియును బంధువిషయ శోకంబునం గ్రమ్మటం దెలివి నొందియు 
నొందక ధూమంబు వొదివిన యనలంబునుంబోలె నున్న పాండవాగ్రజుం గనుంగొని కమలనాభుండు. 108 


ప్రతిపదార్థం: సంవర్తునిచేతన్‌= సంవర్తుడిచేత; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతింపబడినవాడై; నిజపురంబునకున్‌= తన నగరానికి; 
అరుగుదెంచి= తిరిగివచ్చి; వార్దివేష్టిత= సము(ద్రంచేత చుట్టుకొనబడిన; వసుంధరా వలయంబునన్‌= భూమిలో; పుణ్యపరత వెలయన్‌= 
పుణ్యంపట్ల తాత్పర్యం కలిగేటట్టు; పాలించెన్‌= పరిపాలన చేశాడు; (బ్రాహ్మణులున్‌= బ్రాహ్మణులు కూడా; తమ+ఓపినంతయున్‌= 
తాము మోయగలిగినంత; పసిండిన్‌= బంగారును; (తవ్వి తండంబులు= కుప్పలుగా; తెచ్చుకొని= తమ ఇళ్ళకు తెచ్చుకొని; 
తక్కినదానిన్‌+అచ్చటన్‌+ఒక్క+ఎడన్‌= తక్కిన బంగారును అక్కడ ఒకచోట; నిధిగాన్‌= నిధిగా; నిక్షేపించి= దాచిపెట్టి; దీనిన్‌= 
దీనిని; కాలాంతరంబునన్‌= తరువాతి కాలంలో; ఎవ్వరేనిన్‌+కనిరి= ఎవరు చూస్తారో; ఇది= ఈ నిధి; ఆ+కనినవారి= ఆ చూచినవారి; 
ధనంబు+ఆనిరి= ధనమే అన్నారు; ఆ+మహాకాంచన సంచయంబున్‌= ఆ గొప్ప బంగారు రాశిని; కొనివచ్చి= తీసికొనివచ్చి; 
విచ్చలవిడిన్‌= విచ్చలవిడిగా; అశ్వమేధ యాగంబునన్‌= అశ్వమేధయాగంతో; సకలదేవతలన్‌= దేవతలందరినీ; తృప్తులన్‌+చేయుము+ 
అనియెన్‌= సంతోషింపజేయుము అన్నాడు; అట్టు= ఆ విధంగా; వేదవ్యాసమునీశ్వరుండు= వేదవ్యాస మహాముని; చెప్పిన వచనంబులు= 
చెప్పిన మాటలు; వినియును= వినికూడా; బంధువిషయ శోకంబునన్‌= బంధుమృతిజన్యమైన విషాదంలో; (క్రమ్మణన్‌= మరల; 
తెలివిన్‌+ఒందియున్‌+ఒందక= తెలివి పొందీ పొందక; ధూమంబు+పొదివిన= పొగ (క్రమ్మిన; అనలంబునున్‌+పోలెన్‌= నిప్పువలె; 
ఉన్న పాండవ+అ(గ్రజున్‌= ఉన్నటువంటి ధర్మరాజును; కనుంగొని= చూచి; కమలనాభుండు= కృష్ణుడు (ఇట్టా అన్నాడు.) 


తాత్పర్యం: సంవర్తుడి చేత అనుమతింపబడినవాడై తన నగరానికి మరుత్తుడు చేరుకొని, లోకంలో పుణ్యకార్యాలపట్ల 
తాత్పర్యం కలిగే విధంగా ధర్మంగా పరిపాలన చేశాడు. ఆ బ్రాహ్మణులు కూడా తాము మోయగలిగినంత బంగారును 
ఇళ్ళకు తెచ్చుకొని, తక్కినదానిని అక్కడే ఒకచోట నిధిగా దాచిపెట్టి 'దీనిని తరువాతి కాలంలో ఎవరు కనుగొంటారో 
వారిదే ఈ నిధి” అని అందరూ ఒకమాటగా అన్నారు. ఆ మహాకాంచనరాశిని తీసికొనివచ్చి, యథేష్టంగా వాడి, 
అశ్వమేధయాగంచేసి దేవతలను సంతోషింపజేయుము - అని వ్యాసమహర్షి చెప్పిన మాటలను వినికూడా బంధువుల 
మృతివలన పుట్టిన శోకంలో మరలా మునిగిపోయి తెలివి పొందీపొందని స్థితిలో ఉన్న ధర్మరాజు పొగ(క్రమ్మిన 
నిప్పువలె కనిపించాడు. అట్లాంటి ధర్మరాజుతో కృష్ణుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉమప. 


తే. 'వంకయైన తలం పెల్ల వసుమతీశ! । యరయ మృత్యుపదం బగు నార్జవాన్వి 


తంబు బ్రహ్మపదం బింత తథ్య మేల । యీజతాఅ తలంపుల బీఅవాజ? 109 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ= భూనాథా! రాజా; వంక+ఐన= వంకరగా ఉన్న; తలంపు+ఎల్లన్‌= అన్ని ఆలోచనలూ; అరయన్‌= 
ఆలోచించగా; మృత్యుపదంబు+అగున్‌= మృత్యువుకు దారితీస్తాయి; ఆర్జవా+అన్వితంబు= బుజుత్వంతో కూడినది; బ్రహ్మపదంబు= 
జ్ఞానానికి దారి; ఇంత+తథ్యము= ఇంత మాత్రం నిజం; ఈణతాణు= తారుమారైన; తలంపులన్‌= ఆలోచనలతో; బీణు+పాణన్‌= బాధపడటం; 
ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: 'ఓ రాజా! వంకర ఆలోచనలు మృత్యువుకు దారితీస్తాయి. బ్రహ్మపదానికి దారి ఎప్పుడు బుజువుగా (నేరుగా) 
ఉంటుంది. ఇది నిజం, అట్లాంటప్పుడు తారుమారైన ఆలోచనలతో ఏడుస్తూ కూర్చోవటం ఎందుకు? 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 49 


విశేషం: ఇక్కడ ప్రస్తావించిన మృత్యువు, బ్రహ్మం అనే భావనలు భారతసారాన్ని తెలుపుతాయి. వంకర కానిది బుజువు. ధర్మపథం 
ఎప్పుడూ వంకరటింకరగా ఉండదు. అందుకే అది సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అధర్మం వంకరటింకరగా ఉన్న దారి మీద 
నడుస్తుంది. దుర్యోధనాదుల దుళ్ళేష్టలు - వారు పడ్డ పరాభవాలు వంకర మార్గానికి సూచికలు. ధర్మరాజాదులు ధర్మాన్ని ఆశ్రయించి 
విజయం పొందినా వారిలోనూ అహంకారమమకారాలతో కూడిన ఆలోచనలు మిగిలే ఉన్నాయి. వాటినే కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. 
“ఈ ఊగిసలాటనుండి బయటపడితేనే నీవు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తావని కృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. ఇక్కడ మృత్యువు దుః 
ఖానికి, బ్రహ్మం ఆనందానికి సంకేతాలు, మొదటిది బంధరూపం. రెండవది విముక్తిరూపం. 


క  కర్మానుష్టానంబును। నిర్మలముగ నడప( బడదు నీచే విను మో 

ధర్మతనూభవ! వగయును । నిర్మూలము సేయ విది మనీష గలిమియే? 110 
ప్రతిపదార్థం: ఓ ధర్మతనూభవ!= ఓ ధర్మరాజా!; నీచేన్‌= నీచేత; కర్మ+అనుష్టానంబును= కర్మచేయటం; నిర్మలముగన్‌= నిర్మలంగా; 
నడపంబడదు= చేయబడదు; వగయును= దుఃఖాన్నికూడా; నిర్మూలము+చేయవు= మాపుకొనవు; ఇది= ఇట్లాచేయటం; మనీష= 
తెలివి; కలిమియే?= ఉన్నదనటానికి నిదర్శనమా? 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవు నిర్మలంగా ఏ పనీ చేయవు. కనీసం దుఃఖాన్నీ మాపుకోలేకపోయావు. నీ వివేకమంతా 
ఏమయింది? ఇది ఏమిటి? 


క. వగ నిర్మూలము సేయమి యెట్లంటేని నీ వంతశ్శత్రువుల నెటుంగవు గాదె! కావున నేతద్విషయం బైన యొక్క 
యితి హాసంబు గల దాకర్ణింపుము. 111 


ప్రతిపదార్థం: వగ= దుఃఖాన్ని; నిర్మూలము+చేయమి= పోగొట్టుకొనకపోవటం; ఎట్టు+అంటే; నీవు; అంతస్‌+శత్రువులన్‌= లోపలి 
శత్రువులను; ఎణుంగవు+కాదె!= ఎరుగవు కదా!; కావునన్‌= కాబట్టి; ఏతద్‌+విషయంబు+ఐన= దీనికి సంబంధించిన; ఒక్క; 
ఇతిహాసంబు+కలదు= ఒక కథ ఉన్నది; ఆకర్లింపుము= వినుము 


తాత్సర్యం: నీవు దుఃఖం నిర్మూలనం చేసుకోలేక పోతున్నావు. కారణం. నీకు లోపలి శత్రువులున్నారని తెలియదు కదా! 
దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది. చెప్పుతాను. 


నిశేషం: దుఃఖం పోకపోవటానికి; లోపలి శత్రువులకు సంబంధం ఏమిటి? సంబంధం ఉన్నది. కామ(క్రోధలోభాది గుణాలు ఈర్భ్యా 
సూయలను, కర్భత్వభావనను కలిగించి ఉత్సాహం పెంచినట్టే నిరుత్సాహాన్ని కలిగించి, దుఃఖహేతువులూ అవుతాయి. కనుక కృష్ణుడు 
అంతఃశత్రువులను గురించి (ప్రస్తావిస్తున్నాడు. 


(శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మనస్తాపోపశమంబు సేయుట (సం.14-11-7)) 


ర్ల 


అవని యెల్లను వృత్రు( డాక్రమించి తదీయ । గుణమగు గంధంబు గొనిన వజ్రి 
వానిపై వజ్రంబు వైనం గ్రమంబున । నంబుతేజః పవనాంబరముల 

యందు. బ్రవేశించి యందుల రసరూప । సంస్పర్శశబ్దముల్‌ చండవిక్ర 
ముండైన యతడు సముద్ధతి గొనంగొనం। దొడ్తోడ నమ్మహేంద్రుండు గులిశ 


930 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అర్జునుడున్నాడని తెలిసికొని దయతో శ్రీకృష్ణుడు తానొక్కడే ప్రభాసతీర్జానికి వచ్చాడు. భగవంతుడు 
ఎల్లప్పుడు భక్తులకు ప్రసన్నుడే గదా! 
నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 

అర్జునుండు ద్వారకానగరంబునకు( జనుట (సం. 1-210-4) 


వ. ఇట్లు దనకడకు వచ్చిన యాదిదేవునకు దేవకీనందనునకు నతిసంభ్రమంబున నమస్కరించి పురందరనందనుం 
డానందజలభరితనయనుం డయి యి ట్లనియె. 168 


ప్రతిపదార్థం: ఇట్లు; తన, కడకున్‌= తన దగ్గరకు; వచ్చిన= విచ్చేసిన; ఆదిదేవునకున్‌= శ్రీమహావిష్ణువుకు; దేవకీ, నందనునకున్‌= 
దేవకీదేవియొక్క కుమారునికి, శ్రీకృష్ణునికి; అతి, సంభ్రమంబునన్‌= మిక్కిలి వేగిరపాటుతో; నమస్కరించి; పురందర, 
నందనుండు= దేవేంద్రునికుమారుడు - అర్జునుడు; ఆనంద, జల, భరిత, నయనుండు+అయి= ఆనందబాష్పాలతో నిండిన 
కన్నులు కలవాడై; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా తన దగ్గరకు వచ్చిన మహావిష్ణువు, దేవకీదేవి తనయుడు అయిన శ్రీకృష్ణునికి ఎంతో 
వేగిరపాటుతో నమస్కరించి అర్జునుడు ఆనందబాష్పాలు నిండిన కన్నులతో ఇట్లా అన్నాడు. 


ఉ. ద్వాదశమాసికవ్రతము ధర్మవిధిం జలుపంగ నే(గి గం 
గాదిమహానదీహిమవదాదిమహాగిరిదర్శనంబు మీ 
పాదపయోజదర్శనము. బన్నుగ జేయుట జేసి పూర్వసం 
పాదిత సర్వపాపములు. బాసె బృశంబుగ నాకు నచ్యుతా! 169 


ప్రతిపదార్థం: అచ్యుతా= శ్రీకృష్ణా! ద్వాదశ, మాసిక, వ్రతము= పండ్రెండునెలల (వ్రతము; ధర్మ, విధిన్‌= ధర్మపద్దతిగా; 
చలుపంగన్‌= చేయటానికి; ఏంగి= వెళ్ళి; గంగా+ఆది; మహా, నదీ, హిమవత్‌+ఆది, మహా, గిరి, దర్శనంబు= గంగ మొదలైన 
మహానదులయొక్క, హిమాలయం మొదలైన మహాపర్వతాలయొక్క దర్శనం; మీ, పాద, పయోజ, దర్శనమున్‌= మీ 
పాదపద్మాలయొక్క దర్శనాన్ని; పన్నుగన్‌= క్రమంగా; చేయుటన్‌+చేసి= చేయటంవలన; నాకు= నాకు; పూర్వ; సంపాదిత,సర్వ, 
పాపములు= ఇదివరకు సంపాదించుకొన్న అన్నిపాపాలు; భృశంబుగన్‌= అధికంగా - అంటే పూర్తిగా; పాసెన్‌= తొలగిపోయాయి. 


తాత్పర్యం: శ్రీకృష్ణా! ద్వాదశమాసికవ్రతాన్ని ధర్మపద్దతిగా ఆచరించటంకోసం వెళ్ళి, గంగ మొదలైన మహానదుల 
దర్శనం, హిమాలయం మొదలైన మహాపర్వతాల దర్శనం, మీ పదపద్మాల దర్శనం చేయటం వలన నాకు పూర్వ 
పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. 


విశేషం: 'ద్వాదశమాసికవ్రతము'ను గురించి పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు ఈ విధంగా వివరించారు. “సంస్కృతభారతము, శ్లో! 
(ద్రౌపద్యా వ స్సమాసీన మన్యోన్యం యో౭_భిదర్భయేత్‌, సనోద్యాదశవర్షాణి బ్రహ్మచారీ వనే వసేత్‌” - ఈ విధముగా 
పండ్రెండేళ్ళు వ్రతము సలుపవలెనని యుండంగా నన్నయభట్టారకుండు 'ద్వాదశమాసికవ్రతము' అని సంవత్సరపదమునకు 
మాసమని అర్థము చెప్పుట మీమాంసాద్యనుసారముగా నని యెజుంగునది. మీమాంసశాస్త్రమందు సహస్రసంవత్సరవ్రతము 
మనుష్యులకెట్లు సాధ్యమగునని విచారించి యొకపక్షంబున సంవత్సరశబ్దము మాసపర్యాయమని చెప్పబడినది. దానికి 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నిహతి వెలువరింప నిర్ణరవేగు(డై! యతనిలోను సొచ్చె నసుర దాన 
మూర్చ వోయె దివిజముఖ్యుండు బోధితు(। జేసి మంత్రవిధి వసిష్ణు( డతని. 112 


ప్రతిపదార్థం: అవని+ఎల్లనున్‌= భూమినంతా; వృత్రుడు= వృత్రాసురుడు; ఆ(క్రమించి= ఆక్రమించుకొని; తదీయ= భూమికి 
సంబంధించిన; గంధంబున్‌+కొనినన్‌= గంధగుణాన్ని (గ్రహించగా; వ[జ్రి= ఇంద్రుడు; వానిపైన్‌= ఆ వృత్రునిపై; వజ్రంబున్‌+వైవన్‌= 
వ(జ్రాయుధాన్ని ప్రయోగించగా; క్రమంబునన్‌= క్రమంగా; అంబు= నీళ్ళు; తేజస్‌= అగ్గి; పవన= వాయువు; అంబరముల+అందున్‌= 
ఆకాశం - వీటిలో; ప్రవేశించి= దూరి; అందుల= అందున్న (అంటే తక్కిన నాలుగు భూతాలలోని); రస= నీటిలోని రసగుణాన్ని; 
రూప= అగ్నిలోని రూపగుణాన్ని; సంస్పర్శ= వాయువులోని స్పర్శగుణాన్ని; శబ్దముల్‌= ఆకాశంలోని శబ్దగుణాన్ని; చండ 
విక్రముండు+ఐన= మిక్కిలి పరాక్రమవంతుడైన; అతండు= ఆ వృత్రుడు; సముద్దతిన్‌= విజృంభణతో; కొనన్‌+కొనన్‌= [గ్రహించివేయగా; 
తోడ్లోడన్‌= వెనువెంటనే; ఆ+మహేంద్రుండు= ఆ ఇంద్రుడు; కులిశ+నిహతిన్‌= వ(జ్రప్రహారంచేత; వెలువరింపన్‌= అతడిని బయటికి 
లాగగా; నిర్భర వేగుండై= అమితమైన వేగం కలవాడై; అసుర= ఆ రాక్షసుడు; అతనిలోను+చొచ్చెన్‌= ఆ ఇం(ద్రుడిలోనే దూరాడు; 
దానన్‌= దానిచేత; దివిజముఖ్యుండు= దేవతాముఖ్యుడైన ఇంద్రుడు; మూర్చ+పోయెన్‌= మూర్చపోయాడు; వసిష్టుండు= వసిష్టమహర్షి 
అతనిన్‌= ఆ ఇంద్రుడిని; మం[త్రవిధిన్‌= మంత్రప్రయోగంతో; బోధితున్‌+చేసెన్‌= మూర్భదేర్చాడు. 

తాత్పర్యం: ఒకప్తుడు వృత్రాసురుడు భూమి నంతా ఆ(క్రమించుకొని, భూమిలోని గంధగుణాన్ని లాగివేశాడు. అపుడు 
ఇంద్రుడు వాడిమీద వజ్రం ప్రయోగించాడు. వాడు [క్రమంగా భూమిని వదలి తక్కిన నాలుగు భూతాలను ఆశ్రయించాడు. 
వరుసగా నీటిలోని రసాన్ని, అన్నిలోని రూపాన్ని, వాయువులోని స్పర్శను, ఆకాశంలోని శబ్దాన్ని సంపూర్ణంగా [గ్రహించివేశాడు. 
వెనువెంటనే ఇంద్రుడు మరలా (వ్రజాన్ని ప్రయోగించాడు. అపుడు ఆ భూతాలలో దాగికొన్న వృత్రుడు బయటికి వచ్చాడు. 
వచ్చి ఇంద్రుడిలోనే దూరాడు. దానితో ఇంద్రుడే మూర్చపోయాడు. చివరికి వసిష్టమహర్షి మంత్రప్రయోగంతో ఇంద్రుడు 
తెలివి పొందాడు. 


వ. ఇట్లు వసిష్టప్రయుక్త మంత్రశక్తిం బ్రబుద్దుండైన వృద్దశ్రవుండు శరీరాంతర్గతుం దైన వృత్రు సదృశంబైన వజ్రంబున 


అలి 


వధియించె; నవ్వాసవుం డీ ధర్మరహస్యంబు తెటింగు మునుల కెజింగించె; మునులు నాకుం జెప్పెరి; మానవేశ్వర! 
దీని నీవు దెలిసికొను' మని పలికి యప్పాండవాగ్రజునితో నప్పుండరీకాక్షుండు వెండియు నిట్లనియె. 113 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వసిష్ట= వసిష్టుడిచేత; ప్రయుక్త ప్రయోగింపబడిన; మం(త్ర= మంత్రముయొక్క; శక్తిన్‌= బలంచేత; 
ప్రబుద్దుండు+ఐన= మేల్కొన్న; వృద్దశ్రవుండు= ఇంద్రుడు; శరీర= అంతర్గతుండు+ఐన= లోపల ఉన్న; వృత్రున్‌= వృత్రాసురుడిని; 
అదృశ్యంబు+ఐన= కనిపించని; వజ్రంబునన్‌= వజ్రంతో; వధియించెన్‌= చంపాడు; ఆ+వాసవుండు= ఆ ఇంద్రుడు; ఈ ధర్మరహస్యంబు 
తెజంగు= ఈ ధర్మ సూక్ష్మ విధానాన్ని; మునులకున్‌= బుషులకు; ఎజింగించెన్‌= చెప్పాడు; మునులు= ఆ బుషులు; నాకున్‌+చెప్పిరి= 
నాకు చెప్పారు; మానవ+-ఈశ్వర!= ఓ ధర్మరాజా! దానిన్‌= ఆ అంతశ్శత్రుస్వభావాన్ని; నీవు; తెలిసికొనుము+అని= తెలిసికొనుమని; 
పలికి; ఆ+ంపాండవ+అ(గ్రజునితోన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+పుండరీకాక్షుండు= ఆ కృష్ణుడు; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఇట్లా వసిష్టుడు ప్రయోగించిన మంత్రబలంతో మేల్కొన్న మహేంద్రుడు తన లోపల ఉన్న వృత్రాసురుడిపై 
కనిపించని వ(జ్రం ప్రయోగించి చంపాడు. ఆ విషయాన్ని ఇంద్రుడు బుషులకు చెప్పగా వారు నాకు చెప్పారు. ధర్మరాజా! 
ఈ ధర్మ సూక్ష్మాన్ని (గ్రహిస్తే అంతశృ్శ(త్రుస్వభావం నీకు అవగత మవుతుంది” అంటూ మరలా కృష్ణుడు ధర్మరాజుతో 
ఇట్లా అన్నాడు. 

౧ 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 51 


సీ “శారీరమును మానసంబును నా రెండు । దెటి(గులై వ్యాధి వర్తించు; నందు 
విను వాతమును బిత్తమును సమ । త్వంబు6 బొందిన యప్పు స్వస్థుం డగు న 
రుం; డవి మూ(ట నొక్కందైన వికృతి నొం । దిన శరీరవ్యాధి యనంగ బర(గు; 
సత్త్వరజస్తమస్సమత సుస్థితి; విష। మత మనోవ్యాధి; యీ ద్వితయమునకు 


ఆ. నొంటి దోంచు టెపుడు నొదవ; దన్యోన్య సం । జనకజన్యభావసత్త( జేసి 
వికృతికాల మొకట నొకటి దోంచునది వా। తాదులందు గుణములందు నధిప! 114 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వినుము; శారీరమును= శరీర సంబంధమైనది; మానసంబును= మనస్సుకు సంబంధించినది; నాన్‌= 
అని; వ్యాధి= రోగం; రెండు తెజంగులు+ఐ= రెండు విధాలుగా; వర్తించుచుండున్‌= ఉంటుంది; వాతమునున్‌= వాతం; పిత్తమునున్‌= 
పిత్తం (నడుమ శ్లేష్మం); సమత్వంబున్‌+పొందినన్‌= సమస్థితిలో ఉంటే; అప్హు= ఆ సమయంలో; నరుండు= మనిషి స్వస్టు 
డు+అగున్‌= ఆరోగ్యంగా ఉంటాడు; అవి మూంటన్‌= ఆ మూటిలో; ఒక్కండు+ఐనన్‌= ఒక్కటి అయినా సరే; వికృతిన్‌+ఒందినన్‌= 
వికారం పొందితే; శరీరవ్యాధి+అనంగన్‌+పరంగున్‌= శరీరవ్యాధి అని పిలవబడుతుంది; (అట్లాగే); సత్త్య= సాత్తిక; రజన్‌= రాజసిక; 
తమస్‌= తామసిక (గుణాల); సమత= సమత్వం; సుస్థితి= మానసిక స్వస్థతకు నిదర్శనం; విషమత= వాటిలో ఏదో ఒకటి గాడితప్పటం; 
మనోవ్యాధి= మానసిక వ్యాధి అవుతుంది; ఈ ద్వితయమునకున్‌= ఈ రెండు రోగాలకూ; ఒంటిన్‌+తోయట= ఏదో ఒకటి మాత్రమే 
కనిపించటం; ఎపుడున్‌+ఒదవదు= ఎపుడూ ఉండదు (ఎందుకంటే); అన్యోన్య= ఒకదానికొకటి; సంజనక+జన్య భావ సత్తన్‌+చేసి= 
ఒకదానినుంచి మరొకటి పుట్టే లక్షణం కలిగినది కావటంవలన; వాత+ఆదులందున్‌= వాతాది దేహస్థితులలో కాని; గుణములందున్‌= 
సత్తాదిగుణాలలో కాని; ఒకటన్‌+ఒకటి+తోయనది= ఒకటి మరోదానిలో కనిపిస్తే అది, వికృతికాలము= వికృతి కాలమనే అర్థం. 


తాత్సర్యం: 'ధర్మరాజా! వినుము. వ్యాధి శరీరమనస్సంబంధులని రెండు రకాలు. వాతపిత్తశ్లేష్మాలు సమస్థితిలో ఉంటే 
అది ఆరోగ్యసూచకం. ఆ మూటిలో ఏ ఇక్కటి. వికారం: పొందినా శరీరవ్యాధి అనిపించుకొంటుంది. అట్టాగే 
సత్యరజస్తమోగుణాలు మూడు సమత్వంలో ఉండటం మానసికస్వస్థతకు నిదర్శనం. ఈ మూటిలో ఏ ఒక్కటి గాడితప్పినా 
అది మానసికవ్యాధి అవుతుంది. ఈ రెండూ వాటంతట అవి ప్రత్యేకంగా ఎప్పుడూ రోగరూపంలో కనిపించవు. ఎందుకంటే 
అవి ఒకదాని నుండి మరొకటి పుట్టే లక్షణం కలిగినవి కాబట్టి. అందుచేత వాతాదులలోకాని, సత్తాదులలోకాని, ఒకటి 
మరొకదానిలో కలిస్తే అప్పుడది వికృతికాలమే.(అంటే రోగమే అని తాత్సర్యం). 


విశేషం: ఆధునిక వైద్యవిజ్ఞానం ప్రకారం కూడా మనస్సంబంధం లేని రోగం ఏదీ లేదని గుర్తించబడింది. గుణప్రసక్తి లేని వాతాదులు 
రోగరూపాన్ని పొంద వని అర్థం. ముందున్న “నీవు నిర్మలంగా ఏ పనీ చేయవు. దుఃఖాన్ని మాన్సుకొనలేక పోయావు” అనే వాక్యాల 
అర్థాన్ని శ్రీకృష్ణుడు 'రోగ నిదానం'తో ప్రారంభించి విశ్లేషిస్తున్నా డని అర్థం. 


వ. ఇది సూక్షకర్మానుష్టానప్రకారంబు, దీని నీ వలవరింపవు గావునం గర్మానుష్టానంబును నిర్మలంబుగా నడపం 


బడ దంటి' నని పలికి మలియును. 115 


ప్రతిపదార్థం: ఇది; సూక్ష్మ= సూక్ష్మమైన; కర్మ+అనుష్టాన= పనినిచేసే; ప్రకారంబు= విధం; దీనిన్‌= దీనిని; నీవు; అలవరింపవు= 
అభ్యసించలేదు; కావునన్‌= అందుచేత; కర్మ+అనుష్టానంబునున్‌= కర్మను చేయటం; నిర్మలంబుగాన్‌= నిర్మలంగా; 
నడపంబడదు+అంటిని= నీచేత చేయబడదు అన్నాను; అని పలికి= అని చెప్పి; మణియును= ఇంకా ఇట్లా అన్నాడు. 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కర్మను అనుష్టించే పద్దతిలోని ధర్మసూక్ష్మం ఇది. దీనిని నీవు ఎప్పుడూ అభ్యాసం చేయలేదు. అందుకే 
నిర్మలంగా ఏ పనినీ నువ్వు చేయలేకపోయావు' అని చెప్పి, ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: భారతకథనంతా గమనిస్తే ఇంతవరకు ధర్మరాజుతో సత్త్యగుణాతిశయం ఉన్నా రజోగుణం లేదని చెప్పలేము. తామసంతోనే 
జూదంకూడా ఆడాడు. కృష్ణుడు ఈ కర్మసూక్ష్మాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నాడు. ఇంకా ఈ రహస్యాన్ని వివరించటమే తరువాతి పద్యంలో 


కనిపిస్తుంది. 


క, వాతాదులందు గుణములు । నీ తెరువున( దక్కువగుట యెక్కుడగుట నీ 
చేతఃప్రసక్తి( దోచి నృ। పా! తెలియ(గవలయు సమత పరశాంతికినై, 116 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; వాతాదులందున్‌= వాతాదిదేహస్థితులలో; గుణములు= సత్తాది మనోగుణాలు; ఈ తెరువునన్‌= 
ఈ విధంగా; తక్కువ+అగుట= తక్కువ కావటం; ఎక్కుడు+అగుట= ఎక్కువ కావటం; నీ చేతస్‌+ప్రసక్తిన్‌*తోంచి= నీ (ప్రజ్ఞలోనికి 
చొరబడి అనుభవంలోనికి రాగా; పరశాంతికిన్‌+ఐ= శాశ్వతమైన శాంతిధామాన్ని అందుకొనటానికి; సమత= సమత్య్వాన్ని గురించి; 
తెలియ(గవలయున్‌= అర్థం చేసికొనాలి. 


తాత్సర్యం: “ఓ రాజా! వాతాదిస్థితులు సత్తాది గుణాలతో కలిసి ఈ విధంగా తక్కువ కావటం, ఎక్కువ కావటం అనే 
ప్రక్రియవలననే ఇన్ని కార్యకలాపాలు జరుపుతున్నాయనే తెలివిడి నీ ప్రజ్ఞాభూమికలో (ప్రవేశించిన మరుక్షణం 
శాశ్వతసుఖంకొరకు ఏ 'సమత్త' స్థితిని సాధించాలో దానిని గురించిన అవగాహన నీలో కలుగుతుంది. 


సీ అమ్మెయి'గాక వాతాదులు సత్త్వము । ఖ్యములును దివిచిన గల(గు దేని 
నది నీ స్వభావ మేమన(గల? దింకను । జెప్పెద నవధాన మొప్ప వినుము 
సభ కేకవ స్త్ర రజస్వల బాంచాలి(। గొని రాక మటివు కాననములోన 
నిడుమలు గడుచుట నెడ్డం బెట్టకు జటా । సుర సైంధవాదుల దురితకృతులు 


తే. తల(పకుము మాత్స్యపురమున దైన్యపడుట । బుద్ది సేయకు భీష్మాది యుద్దతంత్ర 
మారయంగ యుద్దంబు గా దందుం బుట్టు । కీడు మే లేమియును జిత్తగింపకుండు. 117 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌+కాక= ఆ విధంగా కాకుండా; వాతాదులున్‌= వాతాది స్థితులు; సత్త (ముఖ్యములునున్‌= సత్తా (ది 
గుణాలు; తివిచినన్‌= లాగితే; కలంగుదు(వు)+ఏని= బాధపడుతూ ఉంటే; అది= అట్లా కావటం; నీ స్వభావము= నీకు సహజమైన 
శరీర మనోధర్మమన్నమాట; ఏమనంగలదు+ఇంకనున్‌?= ఇంకేమని చెప్పాలి?; చెప్పెదన్‌= దీనిని ఎట్టా దాటాలో చెప్పుతాను; అవధానము+ 
ఒప్పన్‌+వినుము= సావధానమనస్కుడవై వినుము; సభకున్‌= నిండుసభలోనికి; ఏకవ(స్తన్‌= ఒకే చీర కట్టినదానిని; రజస్వలన్‌= రజస్వలగా 
ఉన్నదానిని; పాంచాలిన్‌= (ద్రౌపదిని; కొని రాక= లాగుకొని రావటాన్ని; మణువు(ము)= మరచిపొమ్ము; కాననములోనన్‌= అడవిలో; 
ఇడుమలు+కుడుచుటన్‌= కష్టాలు అనుభవించటాన్ని; ఎడ్డన్‌= ఎదలో (మనసులో); పెట్టకు(ము)= ఉంచుకొనకుము; జటాసుర, 
సైంధవ+ఆదుల= జటాసురుడు, సైంధవుడు, మొదలైనవారి; దురిత కృతులు= చెడ్డపనులు; తలంపకుము= మాటిమాటికీ తలచు 
కొనవద్దు; మాత్స్యపురమునన్‌= మాత్స్యదేశంలో; దైన్యపడుట= ఆర్తిని పొందటం; బుద్ది+చేయకు= తలచుకొనకుము; భీష్మ+ఆది= 
భీష్ముడు మొదలైనవారి; యుద్దతం(త్రము= యుద్ద (ప్రక్రియ; ఆరయంగన్‌= బాగా ఆలోచిస్తే; యుద్ధంబు+కాదు= అది యుద్దమే 
కాదు; అందున్‌= దానిలో; పుట్టు= పుట్టిన; కీడు= చెడు; మేలు= మంచి; ఏమియునున్‌= దేనిని; చిత్తగింపక+ఉండు (ము)= 
మనసులో పెట్టుకొనకుము. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 53 


తాత్సర్యం: ఆ విధంగా కాకుండా వాతాది స్థితులు, సత్తాది గుణాలు లాగుతూ బాధపడేటట్టుగా ఉంటే అది నీకు 
సహజమైన శరీరమనోధర్మం. ఇక దీనిని గురించి ఏమనాలి? అయినా దీనిని ఎట్లా దాటాలో చెప్పుతాను; సావధాన 
మనస్సుతో వినుము. నిండు సభలోనికి ఏకవ(స్రను, రజస్వలను (ద్రౌపదిని) లాగుకొని వచ్చారే - అనే దానిని మరచిపొమ్ము 
అడవిలో ఇన్ని కష్టాలు అనుభవించామే - అన్నది ఎదలో పెట్టుకొనకుము, జటాసురుడు, సైంధవుడు మొదలైనవారి దుర్మార్గాలు 
మాటిమాటికీ తలచుకొనవద్దు. మాత్య్యదేశంలో ఆర్తిని పొందామే అని మథనపడకుము. అసలు భీష్మాదులు చేసిన యుద్దం 
యుద్దమే కాదు. అట్లాంటప్పుడు అందులో పుట్టిన కీడు. మేలు - దేనినీ నీ మనసులో ఉంచుకొనవద్దు. 


వ. దాని నెట్లు యుద్దంబు గాదనియె దంటేని నది మిథ్యాయుద్దంబు సత్యయుద్దం బాకర్ణింపుము. 118 


ప్రతిపదార్థం: దానిని= భీష్మాదులతో చేసిన యుద్దం; ఎట్టు= ఏ విధంగా; యుద్దంబు= యుద్దం; కాదు+అనియెద+వు+అంటేని= 
కాదంటావు అంటే; అది; మిథ్యాయుద్దంబు= మిథ్యాయుద్దం; సత్యయుద్దంబు= సత్యయుద్దాన్ని గురించి చెప్పుతాను; ఆకర్లింపుము= 
వినుము. 


తాత్సర్యం: భీష్మాదులతో చేసిన యుద్దం ఏ విధంగా యుద్దం కాదు అంటావా? అది మిథ్యాయుద్దం, సత్యయుద్దాన్ని 
గురించి చెప్పుతాను వినుము. 


విశేషం: మిథ్య అంటే అబద్దం. బయటికి కనిపిస్తూ ఉన్న దేనికి నిజమైన అస్తిత్వం లేదో అది మిథ్య. ఇంతవరకు గుణాదుల 
విషయంగా మానవ (ప్రకృతిని విశ్లేషించి ఇప్పుడు యుద్దాన్ని మనోరీత్యా వివరించటంద్వారా దాని సత్యస్వరూపం ఏమిటో శ్రీకృష్ణుడు 
ప్రతిపాదిస్తున్నాడు. 


ఉ. అమ్మెయి బంధుమిత్రుల సహాయత కల్మి ప్రయోజనంబు లే; 
దమ్మహనీయయుద్ధమున కాత్మయ తోడు, మనంబు శత్రు; డీ 
వెమ్మెయి నైన శాంతి ఘటియింపుము లోపగ దీర్పు మెందు శాం 
తమ్మ చుమీ మనోజయము దాన వెలుంగుము శాంతబుద్ధివై. 119 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; బంధుమిత్రుల= బంధువులయొక్క; స్నేహితులయొక్క; సహాయత కల్మి= సహాయం 
ఉండటం; ప్రయోజనంబు లేదు= నిష్ట్రయోజనం; ఆ+మహనీయ యుద్దమునకున్‌= ఆ గొప్ప యుద్దానికి; ఆత్మ+అ+తోడు= 
ఆత్మే తోడు; మనంబు శత్రుండు= మనస్సే శత్రువు; ఈవు+ఏమెయిన్‌+ఐనన్‌= నీవు ఏ విధంగానైనా; శాంతి ఘటియింపుము= 
శాంతిని పొందించుకొనుము; లో పగన్‌= అంతశ్ళత్రుత్వాన్ని; తీర్పుము= తీర్చుకొనుము; ఎందున్‌= ఎక్కడైనా; శాంతమ్ము+అ= 
శాంతమే సుమా!; మనోజయము= మనస్సును జయించటం అంటే; దానన్‌= అందుచేత; శాంతబుద్దివి+ఐ= శాంత బుద్దిగలవాడవై; 
వెలుంగుము= (ప్రకాశించుము. 


తాత్సర్యం: ఆ విధంగా అంతమంది బంధుమిత్రుల సహాయం కలిగి ఉండటంవలన ఒరిగిందేమీ లేదు. ఆ మహాయుద్దానికి 
ఆత్మే నిజమైన తోడు. మనస్సు శత్రువు. కనుక నీవు లోపలి శత్రువులను జయించి, మనసుకు శాంతిని ఒనగూర్చుకొనుము. 
శాంతమే కదా మనోజయమంటే! అందుచేత శాంతబుద్దితో ప్రవర్తించటం అభ్యసించుము. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కౌరవులు, పాండవులు శత్రువర్గాలని భావించటం ఒక్క లౌకికవిషయమే తప్ప వారికి వీరు, వీరికి వారు శత్రువులు కారు. 
ఎవరెవరి శత్రువులు వారిలోపలే ఉన్నారు. దుర్యోధనుడి లోభ, దురభిమానాదులే అతడి శత్రువులు, అట్లాగే పాండవులకూ రాజ్యాభిలాష, 
తమ పరాక్రమంపై తమ నమ్మకం, కౌరవులపై పగ - తక్కువ స్థాయిలో లేవు. కనుక వారికీ అంతశ్శత్రువులున్నారు. కాకపోతే 
ద్వేషాన్ని తామే తీర్చుకొన్నట్లు యుద్దంచేసి అశాంతులై మరణించారు. పాండవులు జయించినా “శోకంపైన యుద్దం చేస్తూనే ఉన్నారు. 
అందుకే మనోజయాన్ని గురించి శ్రీకృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. శోకం తమోగుణజన్యం. అందుకే ఎడతెగని దుఃఖం. ఇది కౌరవులపై 
పగతీరినా పోలే దంటే దానికి కారణం వారి స్వభావంలోని అశాంత మనోవృత్తే. అందుకే, వివేకంతో శాంతబుద్దిని అభ్యసించుమని 
భగవానుడు ప్రబోధించాడు. ఈ శాంతస్థితి నాశించే వ్యాసమహర్షి యాగంవైపు మనస్సు ప్రసరింపచేయుమని (ప్రబోధించాడు. ఆ 
మనస్సును నియం(త్రించకుండా పోతే అది మనిషిపైన విజయం సాధిస్తుంది. దాని ఫలితమే ఈ శోకాదులు. దానిని పారద్రోలు మని 
భగవంతుడి సూచన. 


తే. అంతరం బగు నిక్కయ్య మధిప! గెలువ । కిట్ల యేగతి బోయెదో యెజుంగ దీని 
నీవ కనికొని సద్దుద్ది నిశ్చయ ప్ర। వీణుండవు గమ్ము మాటలు వేయు నేల? 120 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అంతరంబు+అగు= లోపలి; ఈ+కయ్యము= ఈ యుద్దాన్ని; గెలువక= గెలువకుండా; ఇట్టు+అ= 
ఈ విధంగా; ఏగతిన్‌+పోయెదో= ఏ మార్గం వైపు వెళ్ళుతున్నావో; ఎఖు(గన్‌= నాకయితే తెలియటం లేదు; దీనిన్‌= దీనిని; నీవు+అ= 
నీవే; కనికొని= కనుగొని; సద్బుద్దిన్‌= వివేకంతో; నిశ్చయ ప్రవీణుండవు కమ్ము= నిశ్చయబుద్ది కలిగిన నేర్చరివి కావాలి; మాటలు+ 
వేయున్‌+ఏల?= అధికంగా ఎందుకు చెప్పటం? 


తాత్పర్యం: రాజా! లోపలి ఈ కయ్యాన్ని గెలువకుండా ఇట్టా ఏడుస్తూ నీవు ఏ గతి పడతావో నాకు తెలియకుండా 
ఉన్నది. దీనిని నీవే కనుగొనుము. వివేకంతో నిశ్చయబుద్ది కలిగి, నేర్చరిగా నీ దారిని మళ్ళించుకొనుము. ఈ విషయంలో 
ఇక నేను ఏమి చెప్పను? 


వ. అని చెప్పి కౌంతేయాగ్రజునితో( గృష్టుండు వెండియు నిట్లను 'రెండక్షరంబులుమృత్యువు. మూడక్షరంబులు 
బ్రహ్మంబని యెయ్యవి యంటేని వినుము 'మమ' యను నవియును 'న మమ' యను నవియును నై యుండు 
భూతలంబుల చేతం గానంబడక యా బ్రహ్మమృత్యువులు పోరుచుండు. 121 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పినవాడై; కౌంతేయ+అగ్రజునితోన్‌= ధర్మరాజుతో; కృష్ణుండు; వెండియున్‌+ఇట్టు+అనున్‌= 
మళ్ళీ ఇట్టా అన్నారు; రెండు+అక్షరంబులు= రెండక్షరాలు; మృత్యువు= మరణం (అజ్ఞానం); మూండు+అక్షరంబులు= మూడక్షరాలు; 
(బ్రహ్మంబు= (బ్రహ్మము (జ్ఞానం); అని; ఏ+అవి= ఏవి; అంటి(వి+ఏ= అంటే; వినుము; మమ= అనునవియును (అనే రెండక్షరాలు); 
న మమ= (నాది కాదు); అనునవియును (అనే మూడక్షరాలు); ఐ+ఉండున్‌= అయి ఉంటాయి; ఆ+(బహ్మ+మృత్యువులు= ఆ 
(బ్రహ్మము, మృత్యువు అనబడ్డవి; భూతంబులచేతన్‌= ఏ భూతాలచేతిలో; కానంబడక= చూడబడక; పోరుచున్‌+ఉండున్‌= 
పోట్టాడుతుంటాయి. 


తాత్పర్యం: అని చెప్పి మరలా కృష్ణుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు “రెండక్షరాలు మృత్యువు, మూడక్షరాలు బ్రహ్మము. 


“మమ” అనే రెండక్షరాలు 'న మమి అనే మూడక్షరాలు వరుసగా మృత్యువు, బ్రహ్మము. అవి ఏ భూతరాశికీ కనిపించకుండా 
నిరంతరం పోట్లాడుతూ ఉంటాయి. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 55 


విశేషం: 'మమ'” (నాది) అనే భావమే 'బంధి కారకం. అది మనిషిని అజ్ఞానంలో పడవేస్తుంది. 'న మమి (నాది కాదు) అనే భావమే 
“విముక్తి హేతువు. అది 'సత్య' 'జ్ఞాన' రూపాలతో ఉండి 'అనంతంిగా ఉంటుంది. మమకారంలో “సత్య దృష్టి ఉండదు. జ్ఞానప్రసక్తి 
కూడా లేదు. అది చాలా పరిమితమైన ఉనికి కలిగింది. అందుకే 'న మమ” అనే మూడక్షరాలు (బ్రహ్మ మని కృష్ణుడు మరలా భగవద్గీత 
సారాంశాన్ని ధర్మరాజుకు బోధిస్తున్నాడు. 

'మమ” అన్నది శరీరవాదం. 'న మమ” అన్నది ఆత్మవాదం. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం, చింతించటం శరీర 
సంబంధి కనుక బంధహేతువు. దానిని మానుమని శ్రీకృష్ణుడు ఎట్టా బోధిస్తున్నాడో తరువాతి పద్యంలో చూడవచ్చును. 


క. తత్త్వ మనశ్వర మశరీ । రత్వంబున( బర(గు భూతరాశి నియతనా 
శిత్వంబు హింసకత్వము । దాత్త్వికమై లేదు దేహదళమునను నృపా! 122 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; తత్త్యము= ఆత్మత్త్యం; అనశ్వరము= నశించనిది, శాశ్వతమైనది; అశరీరత్వంబునన్‌+పరంగున్‌= 
శరీరసంబంధం లేనిదిగా ఉంటుంది. భూతరాశి= భూతరాశికి ఉన్నటువంటి; నియత నాశిత్వంబు= నియతంగా నశించే స్వభావం; 
హింసించుకొనటం (అనే ఈ లక్షణాలు); దేహదళమునను= దేహమనే ఖండభాగంలో (ఉన్నాయి); (అది); తాత్యికము+ఐ,లేదు= 
ఆత్మసంబంధమైన ధర్మం కాదు. 


తాత్పర్యం: ఓ రాజా! ఆత్మతత్త్యం శాశ్వతమైనది. శరీరసంబంధం లేనిది; కాని భూతరాశి శరీరధారి కావటంవలన అది 
నియతంగా నశించే స్వభావం కలిగినది. పరస్పరం హింసిచుకొనటం దాని లక్షణమే. అందుకే దేహం ఒక 'ఖండి భాగం 
తప్ప ఆత్మవలె అఖండం కాదు. శాశ్వతం కాదు. అందుచేత దేహానికి తాత్సికలక్షణం లేదు. 


క, శరధిపరివేష్టిత క్షితి బరిపాలించినను దానిపై దృఢమమతం 
బొరయక వర్తించిన న । ప్పురుషుని దురితంబు లెట్లు వొందంగ నేర్లున్‌? 123 


ప్రతిపదార్థం: శరధి= సముద్రంచేత; పరివేష్టిత= చుట్టుకొనబడిన; క్షితిన్‌= భూమిని; పరిపాలించిననున్‌= ఏలినా; దానిపైన్‌= ఆ 
భూమిపై; దృఢ మమతన్‌= గట్టి మమతను; పొరఠయక= పొందక; వర్తించినన్‌= (ప్రవర్తిస్తే; ఆ+పురుషునిన్‌= ఆ మానవుడిని; దురితంబులు= 
పాపాలు; ఎట్టు+పొందగన్‌+నేర్చున్‌= ఎట్లా ఆక్రమిస్తాయి? 


తాత్సర్యం: సముద్రమే సీమగా కలిగిన ఈ భూవలయాన్నంతా పాలించినా సరే - ఆ భూమిపైన ఎవరికి గాఢమైన 
మమకారం ఉండదో అట్టాంటి మానవుడికి పాపాలు ఎట్టా అంటుతాయి? 


క. వనమున వన్యాహారం । బున వర్తించిన( బదార్భములపై మమతన్‌ 
మనమున విడ కుండిన న । మృనుజుండు మృత్యుముఖవర్తి మనుజాధీశా! 124 


ప్రతిపదార్థం: మనుజ+అధి+-ఈశా!= రాజా! వనమునన్‌= అడవిలో; వన్యనాహారంబునన్‌= అడవిలో దొరికే కందమూలాదులను 
ఆహారంగా కలిగి; వర్తించినన్‌= ఉంటున్నా; పదార్థములపైన్‌= ధన కనక వస్తు వాహనాది పదార్థాలపైన; మమతన్‌= మమతను; 
మనమునన్‌= మనస్సులో; విడక+ఉండినన్‌= వదలకుండా ఉంటే; ఆ మనుజుండు= ఆ మనిషి మృత్యుముఖవర్తి= మృత్యుముఖంలో 
ఉండేవాడని అర్థం. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! అడవిలో ఉంటూ కందమూలాలు తింటూ ఉన్నా, ధన, కనక, వస్తు, వాహనాదులపై మమత పోలేదంటే 
ఆ మనిషి నిజంగా మృత్యుముఖంలో ఉన్నా డని అర్థం చేసికొనాలి. 


విశేషం: పాండవులు అరణ్యవాసం చేశారు. కందమూలాలు తిన్నారు. కాని వారికి పదార్థజగత్తుమీద మమత ఇంకా పోలేదు. కనుక 
చేసిన అరణ్యవాసంనుండి లభించిన జ్ఞానం ఏమిటన్నది శ్రీకృష్ణుడి ప్రశ్న. అందుకే 'మమతి బంధుహేతువని చెప్పటం కొరకే 
“మృత్యు” వనే గహ్యరంలోని (గుహ) ముఖద్యారంగా 'మమతిను చెప్పుతూ ఈ మమతే 'మృత్యు' కారక మవుతుందని, ఇది లోపలి 
శత్రువని. దానిని జయించటమే అసలు 'విజయ'మని తరువాతి పద్యంలో వివరిస్తున్నాడు. 


క. వెలి పగటి గెలుపు గెలుపే? । యలఘుమతిన్‌ గెలువవలయు నభ్యంతర శ 

త్రుల( దద్విజయము మోక్షము । నలవటుపం జాలు నొంట నమ్మేలగునే? 125 
ప్రతిపదార్థం: వెలి= బయట ఉన్న; పగణ= శత్రువుల; గెలుపు - గెలుపు+ఏ= జయం ఒక జయమేనా?; అలఘుమతిన్‌= గొప్ప 
వివేకంతో; అభ్యంతర= లోన ఉన్న; శత్రులన్‌= శత్రువులను; గెలువ వలయున్‌= గెలవాలి; తద్‌+విజయము= ఆ లోని శత్రువులను 


7ెలవటమే; మోక్షము= విముక్తిని (బ్రహ్మసాక్షాత్కారం); అలవణుపన్‌+చాలును= పొందేదారిని చూపించగలదు (విముక్తిమార్గ సాధనను 
నేర్పిస్తుంది); ఒంటన్‌= మరొకదానిలో; ఆ+మేలు+అగునే?= ఆ లాభం ఉంటుందా? 


తాత్పర్యం: బయట ఉన్న శత్రువును జయించటమూ ఒక జయమేనా? లోపలి శత్రువులను గెలవాలి, ఆ విజయమే 
మోక్షమార్గసాధనను నేర్పిస్తుంది. మరి దేనితోనూ అది లభించదు. 


విశేషం: కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు శత్రువులు “అరిషడ్వర్గం” అని ఈ ఆరు గుణాలను పిలుస్తారు. ఈ 
శతువులలో అన్ని బంధాలనూ కలిగించే తొలి శత్రువు కామం” (కోరిక, ఇచ్చ, స్పందం, సంకల్పం)! దానిని గురించి తరువాత 
చెప్పుతున్నాడు. 
క విను మంతశ్శత్రులలో । ఘను(డగు( గాముండు నిరస్తకామం బగు వ 

ర్తనము విరల మధ్యయన య । జనదానంబులును గామసహితములు గదా! 126 


ప్రతిపదార్థం: వినుము= జాగ్రత్తగా వినుము; అంతస్‌+శత్రులలోన్‌= లోపలి శత్రువులలో; కాముండు= కోరిక, మన్మథుడు; ఘనుం 
డు+అగున్‌= చాలా గొప్పవాడు; నిరస్త= వదలబడిన; కామంబు+అగు= కామం కలిగిన; వర్తనము= పని; విరలము= అరుదు 
(ఎందుకంటే);అధ్యయనము= వేదాదుల అధ్యయనంకాని; యజన= యజ్ఞంకానీ; దానంబులునున్‌= దానాదులు కానీ; కావు 
సహితములు కదా!= ఏదో ఒక సంకల్పంతో కూడినవే కదా! 


తాత్సర్యం: జాగ్రత్తగా వినుము. లోపలి శత్రువులలో కాముడు” చాలా గొప్పవాడు. కామంలేని పని ప్రపంచంలో ఏదీ 
లేదు. వేదాదులు చదివినా, యాగాలు చేసినా, దానాదు లిచ్చినా దానికి మూలంగా ఏదో ఒక “సంకల్పం” (కోరిక) ఉండనే 
ఉన్నది కదా! 


వ. ఇవ్విషయంబునం గామగీత లను వాక్యంబులు గలవు. వాని నాకర్ణింపుము. కాముండు లోకంబు నుద్దేశించి 
యిట్లనియె. 127 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 57 


ప్రతిపదార్థం: ఈ+విషయంబునన్‌= ఈ కామానికి సంబంధించిన; కామగీతలు= కాముడు చెప్పిన వాక్యాలు; అను= అనే; 
వాక్యంబులు= వాక్యాలు; కలవు= ఉన్నాయి; వానిన్‌= వాటిని; ఆకర్లింపుము= చెప్పుతాను వినుము; కాముండు= ఆ మన్మథుడు; 
లోకంబున్‌= లోకాని; ఉదేశించి= ఉదేశించినవాడై; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అనాడు. 


తాత్సర్యం: ఈ విషయానికి సంబంధించిన 'కామగీతలు” అనబడే వాక్యా లున్నాయి. వాటిని వినుము. కాముడు లోకాన్ని 
ఉద్దేశించి ఇట్టా అన్నాడు. 
(ఈ C2 


విశేషం: ఈ పర్వంలోనే కామగీతలు, బ్రాహ్మణగీతలు రెండు ఉన్నాయి. భగవర్గీతలో ఏ సారాంశం ఉన్నదో ఈ గీతలలోనూ అదే 
సారాంశం ఉన్నది. గీత అంటే ఇక్కడ “బోధ కలిగిన వాక్య" మని అర్థం. 


క. “అనపాయుం డగు నెవ్వం । డును నను బాధింప( జాల(డు ప్రయత్నము సా 
ధన మగునె వేదవేద్యుం । డనయి పర(గుచున్న నా యెడను విహతికినై. 128 


ప్రతిపదార్థం: న+అపాయుండు+అగు= దూరంగా జరగకుండా ఉండే; ఎవ్వండును= ఎవడూ కూడా; ననున్‌= నన్ను; బాధింపన్‌+చాలం 
డు= బాధించలేడు; వేదవేద్యుండను+అయి= వేదాలచేత తెలిసికొనబడేటటువంటివాడిని అయి; పరంగుచున్‌+ఉన్న= ఉంటున్న; నా 
ఎడమ= నా విషయంలో; విహతికిన్‌+ఐ= భంగపాటుకొరకు; ప్రయత్నము= యత్నించటం; సాధనము+అగునె?= కార్యసాఫల్యాన్ని 
ఒనగూర్చేది అవుతుందా? 


తాత్సర్యం:నాకు దూరంగా జరగకుండా ఉండేవాడు ఎవడూ నన్ను ఓడించలేడు. వేదాలచేత గుర్తించబడే ఉనికి కలిగిన 
నన్ను భగ్నపరచే సాధనం ఏమీ లేదు. కనుక నేను అజేయుడను. 


విశేషం: 'అపాయం' అంటే “ఎడబాటు”. ఈనాటివలె “అనర్థం” అని కాదు. ఎడబాటు లేనిది 'అనపాయత్వం” కాముడు తాను 
జీవులకు పుట్టుకతో వచ్చి మరణం దాకా వారిని వదలకుండా, వారు తనను వదలకుండా ఉంటాడు కాబట్టి 'అనపాయుడైని ఏ 
మనిషీ నన్ను ఏమీ చేయలేడని అంటున్నాడు. కాబట్టి ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రీతిగా 'కామంి పైచేయి విసురుతూ ఉంటుంది. 
మనిషి “నిగ్రహం” కోల్పోతూ ఉంటాడు. 

ఇక 'వేదవేద్యుడను” అని కామదేవుడు చెప్పుతున్న విషయం. 

'కామస్తద(గ్రే సమవర్తతి 

ప్రపంచ సృష్టికి ముందు 'కామమే” పుట్టింది. ఇది వైదికమైన సిద్దాంతం. 

'సోఒకామయత బహు స్యాం ప్రజాయేతి' (తైత్తిరీయం) అతడు (ఆ (ప్రజాపతి) కోరుకొన్నాడు - ప్రపంచాన్ని సృష్టిస్తానని. 
అందుకే అతడి 'కోరిక' నుండి ఈ సర్వసృష్టి జరిగింది అని (శ్రుతివాక్యం. 


ఇది 'కామతత్సానికి' వైదికమైన పునాది. ఇక్కడ చెప్పబడ్డ కాముడు పురాణాలలో చెప్పబడిన “మన్మథుడు” కాడు. ఆ మన్మథుడు 
శృంగారసంబంధమైన 'కామ” వాంఛకు సంకేతం. వేదాలలో చెప్పబడిన కాముడు (ప్రపంచంలోని పదార్థవ్యక్తీకృతికి మూలమైన ఆత్మ 
'స్పందానికి సంబంధించినవాడు. వేదంలోని కాముడు చెప్పుతున్న మాటలివి. అట్లాంటి నన్ను ఎవడూ జయించలేడు. అందుకే శివుడు 
కూడా చలించక తప్పలేదని పురాణాలు కథలుగా చెప్పాయి. 


క. ధృతి నెవ్వ(డు నన్నుం బ్రవి। హతు( జేయ(గ( జూచు భావ మగుదు నతని; కే 
నత(డది యెటు(గండు గాన వి। హతి బొంకై పోవంగా జయము లేకుండున్‌. 129 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధృతిన్‌= ధైర్యంతో; ఎవ్వండు= ఎవడైతే; నన్నున్‌= నన్ను; (ప్రవిహతున్‌= దెబ్బకొట్టబడిన వాడిగా; చేయ(గన్‌+చూచున్‌= 
చేయజూస్తాడో; అతనికిన్‌+ఏన్‌= అతడికి నేను; భావము+అగుదున్‌= భావాన్ని అవుతాను; అతండు+అది+ఎయుంగండు= కాని అట్లా 
నేను భావ మవుతున్నానని అతడు ఎరుగడు; కానన్‌= కాబట్టి; విహతి= నన్ను దెబ్బకొట్టటం అనే పని; బొంకై పోవగాన్‌= అబద్దం 
అయిపోగా; జయము లేక+ఉండున్‌= విజయం అన్నది లేకుండా పోతుంది. 


తాత్సర్యం: ధైర్యంతో ఎవడు నన్ను దెబ్బకొట్టాలని చూస్తాడో వాడికి భావరూపంగా నేను అతడిలోనే ఉంటాను. కాని, 
నేను అట్లా అతడిలోనే ఉన్నానని అతడికి తెలియదు. అందుచేత నన్ను ఓడించటమనే ప్రశ్న లేనేలేదు. అందుచేత నన్ను 
జయించటం అనేదీ లేనేలేదు. 


విశేషం: 'భూ” ధాతుసంబంధమైనది భావం. పుట్టేది అని అర్థం. ఏది సవ్యంగా పుట్టుతుందో అది భావం. కామం జయిస్తున్నా నన్నది 
ఒక భావం. ఆ భావరూపంలోనూ కామతత్త్యం ఉన్నది. అంటే కామాన్ని జయించాలని, ఇంద్రియాది ని[గ్రహాలు, ఆహారవిహార 
నియమాలు పాటించేవారిలో ఆ ఇం(ద్రియజయస్వరూపమైన 'భావం” ఇచ్చారూపంలో ఉంటూ అది మరలా కాముడికి స్థానం అవుతుందని 
తాత్పర్యం. ఆ దీక్షలో ఉన్నవాడి కీ భావమే ఒక కామమని తెలియదు. కాబట్టి కామంమీద దెబ్బకొట్టటం అన్నది నీటి మీద (వ్రాలే అని 
వాసుదేవుడు నొక్కి చెప్పుతున్నాడు. 


క. నను దపమున. బ్రహరించెద | నని యెవ్వండు దొడంగు నతని కా తపము ఫలం 

బున దెస6గోరికనై యే। జనియింతుం; జెటుపంగా వశమె యెవ్వనికిన్‌? 130 
ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; తపమునన్‌= తపస్సుతో; ప్రహరించెదన్‌+అని= దెబ్బకొట్టుతానని; ఎవ్వండు+తొడంగున్‌= ఎవడు 
పూనుకొంటాడో; అతనికిన్‌+ఆ తపముఫలంబున దెసన్‌= అతడికి ఆ తపస్సుయొక్క ఫలం గురించిన; కోరికన్‌+ఐ= కోరికగా; ఏన్‌= 
నేను; జనియింతున్‌= పుట్టుతాను; (నన్ను); ఎవ్వనికిన్‌= ఎవడికైనా; చెణుప(గాన్‌= చెడపటానికి; వశమె?= సాధ్యమా? 
తాత్సర్యం: తపస్సుచేసి నామీద దెబ్బకొట్టుతానని ఎవడు పూనుకొంటాడో అతడికి ఆ తపస్సుయొక్క ఫలాన్ని గురించిన 
కోరికగా నేను పుట్టుతాను. నన్ను ఎవరు చెడగొట్టగలరు? 


విశేషం : తపస్సు చేసేవారిలో ఏదో పొందాలన్న తపన ఉంటుంది. అది ఫలరూపమైన కోరిక. "నేను స్వర్గసుఖం పొందాలి” 
అన్నదీ ఒక కోరికే కదా! 'నాకు కుమారుడు జన్మించాలి!” అనేది కూడా కోరికే కదా! మరి అపుడు కోరిక లేని తపస్సు 
ఎక్కడ ఉన్నది? 

రెండవ అంశం - మన్మధుణ్ణి చెడగొట్టటం అంటే ఏమిటన్నది. కోరికను “అణచటంి అనే భావనకు అర్థం - 
కోరికపై దెబ్బకొట్టటమనే. కాముడి దెబ్బే పెద్ద దెబ్బ. ఆ కాముడిని దెబ్బతీసేవాడు మరొక్కడు లేదు. అందుకే కామదేవుడు 
'నేను మరలా మరలా కోరిక రూపంతో పుట్టుతూనే ఉంటాను” అంటున్నాడు. 


క. నను మోక్ష మూంది చెటిచెద। నని యెవ్వ(డు దలంచు వానియందే మోక్షా 
రనమై యునికి నవధ్యుండ । సనాతనుండ ద్రోవ నొక(డ( జాలండు నన్నున్‌.” 131 


ప్రతిపదార్థం: మోక్షము+ఊంది= మోక్షాన్నిధ్యేయంగా (గ్రహించి; ననున్‌+చెటిచెదన్‌+అని= నన్ను నాశనం చేస్తానని; ఎవ్వండు+ 
తలయన్‌= ఎవడు ఆలోచిస్తాడో; వాని+అందే= వానిలోనే; మోక్ష+అర్థనము+ఐ+ఉనికిన్‌= మోక్షంలోని కోరికగా ఉండటంవలన; 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 59 


అవధ్యుండన్‌= నేను చంపటానికి వీలులేనివాడిని; సనాతను(డన్‌= శాశ్వతుడను; నన్నున్‌= నన్ను; (త్రోవన్‌= (త్రోసివేయటానికి; ఒకం 
డున్‌+చాల(డు= ఎవడూ సమర్ధుడు కాడు. 


తాత్సర్యం: మోక్షాన్ని ధ్యేయంగా గ్రహించి నన్ను నాశనం చేయాలని ఎవడు ఆలోచిస్తాడో వాడిలోనే మోక్షంలోని కోరిక 
రూపంలో నేను ఉండటంవలన నేను ఎవరిచేతా చంపబడేవాడిని కాను. నేను శాశ్వతుడను. నన్ను ఎవడూ (త్రోసివేయజాలడు.” 


విశేషం : సనాతనం అంటే శాశ్యతమైనదని అర్థం. చిరంతనమంటే (ప్రాచీనమైనది. కాముడు 'సనాతనుడు' అంటే తొలి, నడుమ, 
చివరి దశలలో ఎవడు వదలకుండా ఉంటాడో వాడని అర్థం. అప్పుడే పుట్టిన బిడ్డ పాలవైపో, పంచదార నీళ్ళవైపో చూపే ఆసక్తి ఆహారం 
మీద కోరిక. నడిమి జీవితమంతా కోరికలపుట్ట. చివరిజీవితంలో జ్ఞానంమీదో మోక్షంమీదో ఆసక్తి. మరలా ఇదీ కోరికే. కనుకే కాముడు 
“సనాతనుడు” అందుకే సృష్ట్యాదిలో ఉన్నవాడు కాముడే - అని 'కామస్తదగ్రే సమవర్తతి అనే వేదవాక్యం నిరూపిస్తున్నది. 


క. “అని యివ్విధమున. గాముండు । దను( జజుపంగరామి. జెప్పు తలంపొందిన6 జ 
ప్పిన భంగి నెదను దోంచెను । విను మవధానమున. బాండవేయప్రవరా! 132 


ప్రతిపదార్థం: పాండవేయ(ప్రవరా!= ఓ ధర్మరాజా!; అని; అంటూ; ఈ+విధమునన్‌= ఇట్టా; కాముండు; తనున్‌+చెజటుపంగన్‌+రామిన్‌= 
తనను నాశనంచేయటానికి వీలులేకపోవటం గురించి; చెప్పు= చెప్పేటటువంటి; తల(పు+ఒందినన్‌= ఆలోచన పుట్టగా; చెప్పిన 
భంగిన్‌= చెప్పినట్లు; ఎదను+తోంచెన్‌= మనసుకు తట్టింది; అవధానమునన్‌= ఏకా(గ్రచిత్తంతో; వినుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఈ విధంగా కాముడు తనను ఎవరూ నాశనం చేయ లేరన్న విషయాన్ని గురించి చెప్పే 
ఆలోచన ఒకటి పుట్టగా అట్లా చెప్పినట్టు నా మనసుకు తోస్తున్నది. ఏకా(గ్రచిత్తంతో వినుము చెప్పుతాను. 

విశేషం : కాముడు చేసిన ఈ (ప్రకటనను కామగీతి అనటానికి అర్థం ఏమిటో ఇక్కడ తిక్కనగారు చెప్పుతున్నారు. అర్జునుడు 
యుద్దరంగంలో విషాదంలో మునిగిపోతే భగవంతుడు ఇచ్చిన ఓదార్పు భగవద్గీత కాగా ఈ 'కామగీత'కు (శ్రోతలు, సాక్షులు 
మానవులందరూ, మానవులే కాదు దేవతలు; రాక్షసులు,సకల సృష్టీ దీనికి సాక్ష్యమే. ఎవరో అడిగితే కాముడు ఈ “గీతి చెప్పలేదు. 


తనకు తానుగా తన '“'అవినాశి లక్షణాన్ని “సనాతని ధర్మాలను తెలియచెప్పటంకొరకు ఈ మాటలు చెప్పాడు - అని శ్రీకృష్ణ 
భగవానుడికి అనిపించిందట. 


అందుకే తరువాతి రెండు పద్యాలలో 'కామగీతికు ఫల(శ్రుతివలె 'కామవిజయం' ఎట్టా సంభవమో వివరిస్తున్నాడు. అశ్వమేధపర్వ 
రహస్యమంతా ఈ పద్యాలలో ఉన్నది. 
చ. పనివడి పూణి పట్టమి సుబంధురదైర్యము నిర్వహింతు నే 

ననుమతి సొన్నకుండుట సమగ్రతపంబున తత్పలేచ్చ లే 

కునికి విమోక్షతృష్టభర మొందమి కాము నడంచుం గాన ని 

య్యనువులు లేమి సువ యనపాయతగా నత డాడె భూవరా! 133 
ప్రతిపదార్థం: భూవరా!= ఓ రాజా!; పనివడి= పనిగట్టుకొని; పూంచి= పూనుకొని; పట్టమి= ఒకపనిని పట్టుకోకపోవటం; సుబంధుర= 


మిక్కిలి; ధైర్యము= ధృతి (తా); నిర్వహింతున్‌+ఏన్‌+అను మతి= నేను ఈ పనిని కొనసాగిస్తానన్న స్థిరబుద్ది(ని); చొప్పకుండుట= 
ఆ కార్యనిర్వహణలో (ప్రవేశింపజేయకపోవటం; సమ(గ్రతపంబునన్‌= గాఢమైన తపశ్చర్యలో; తద్‌+ఫల+ఇచ్చ= ఆ తపస్సుయొక్క 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 931 


శ్రుతిప్రమాణముకలదు - 'యో మాస సృంవత్సరః' (శ్రీమదాంధ్రమహాభారతము ఆదిపర్వము లఘుటీక) ద్యాదశమాసికవ్రతం 
ప్రాయళ్చిత్తరూపమైన (వ్రతం. సకల తీర్థ స్నానాలవలన పూర్వం చేసిన పాపాలు తొలగిపోతాయని సామాన్యులైన తైర్జికుల 
అభిప్రాయం. కాని, అర్జునుడు నారాయణభక్తుడు. గంగాస్నానం చేయటంవలననే కాక ఆ గంగ పుట్టినచోటైన నారాయణ 
పాదపద్మాలను దర్శించినప్పుడే పూర్వ (జన్మ) పాపాలన్నీ పోయి నిర్వాణం సిద్దిస్తుందని అర్జునుని ్రాఢోక్తి అందుకే చివరి 
క్షేత్రం ద్వారవతి కావటం విశేషం. [ప్రాఢోక్తిమూలమైన వస్తుధ్వని గమ్యమానం. అర్థవ్యక్తి అనే శబ్దగుణాన్ని ఈ రచనలో 
సార్థకంగా ప్రయోగించాడు నన్నయ. 


వ. అనిన విని నగుచు నబ్దనాభుం డర్హును నతిస్నహంబునం గౌంగిలించుకొని యెల్లవారల కుశలంబును నడిగి, 
యాతని తీర్దాభిగమననిమిత్తంబును సుభద్రయందు బద్దానురాగుం డగుటయు నుపలక్షించి, ద్వారకాపురంబునకు( 
దోడ్మొని యరిగి. 170 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిఅనగా; విని; నగుచున్‌= నవ్వుతూ; అబ్బనాభుండు= పద్మనాభుడైన శ్రీకృష్ణుడు; అర్జునున్‌; 
అతి, స్నేహంబునన్‌= మిక్కిలి (ప్రీతితో; కౌంగిలించుకొని; ఎల్లవారల, కుశలంబును= అందరి క్షేమాన్ని; అడిగి; అతని; 
తీర్థ+అభిగమన; నిమిత్తంబును= తీర్ణయా(త్రలకు వెళ్ళటానికి కల కారణాన్ని; సుభద్ర, అందున్‌; బద్ద+అనురాగుండు+ 
అగుటయున్‌= తగులుకొన్న (పేమ కలవాడు కావటమూ; ఉపలక్షించి= గమనించి; ద్వారకా, నగరంబునకున్‌; తోడ్కొని= 
తీసికొని; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: అర్జ్హునునిమాటలు విని శ్రీకృష్ణుడు నవ్వుతూ అతడిని గాఢంగా కౌగిలించుకొని, ఇం[ద్రప్రస్థంలో 
అందరి కుశలం అడిగి, అతడు తీర్థయాత్రలు చేయటానికి గల కారణాన్నీ, సుభద్రపై అతనికున్న అనురాగాన్ని 
తెలిసికొని ద్యారకానగరానికి పిలిచికొని వెళ్ళి. 


విశేషం: ఆ జగన్నాటకసూత్రధారి శ్రీకృష్ణుని నవ్వులో, కౌగిలింతలో అర్జునుని రాకవలన, అతనిభక్తిస్నేహాలవలన కలిగిన 
ఆనందం ఉన్నది. సుభద్రను చేపట్టాలన్న అతని ఆంతర్యాన్నిగూర్చిన అవగాహనం ఉన్నది. అది సఫలం చేస్తానన్న 
సూచనకూడ ఉన్నది. 


ఉ. బభ్రాజితశాతకుంభగ్భహపంక్తుల( బుప్పితవల్లివేల్లితో 
ర్వీజవనావృతిన్‌ విమలవిద్రుమవజ్రవిచిత్రవేదికా 
రాజి గరంబు రమ్య మగు రైవతకాచలకందరంబునన్‌ 
రాజకులైకసుందరు€ బురందరనందను నుంచి లీలతోన్‌. 171 


ప్రతిపదార్థం: (భ్రాజిత, శాతకుంభ, గృహ, పంక్తులన్‌= (ప్రకాశిస్తున్న బంగారుమేడలసమూహాలచేతా; పుప్పిత, వల్లి, వేల్లిత+ఉర్వీజ, 
వన+ఆవృతిన్‌= పూసినతీగలచే చుట్టబడిన చెట్టు కల పెంపుడువనాలు చుట్టబడటంచేతను; విమల, వి(ద్రుమ, వజ్ర, విచిత్ర, 
వేదికా, రాజిన్‌= నిర్మలాలైన పగడాలచేతా, వజ్రాలచేత, వింతయైన అరుగుల సమూహంచేతా; కరంబు= మిక్కిలి; రమ్యము+అగు= 
అందమైన; రైవతక+అచల, కందరంబునన్‌= రైవతకమనే పేరుకల పర్వతంయొక్క గుహలో; రాజ, కుల+ఏక, సుందరున్‌= 
రాజవంశానికంతటికీ అందగాడైన వాడిని; పురందర, నందనున్‌= దేవేంద్ర తనయుడిని - అర్జునుడిని; ఉంచి= ఉండునట్లు 
చేసి; లీలతోన్‌= విలాసంతో. 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఫలంలో కోరిక; లేక+ఉనికి= లేకుండా ఉండటం; విమోక్ష+-తృస్ల-భరము= విముక్తి కావాలన్న మిక్కిలి దప్పిక; ఒందమి= పొందకపోవటం; 
కామున్‌+అడంచున్‌= కాముడిని అణచివేస్తాయి; కానన్‌= కాబట్టి; ఈ+అనువులులేమి+చువ్వె= ఈ అనువులు- ఉపాయాలు 
లేకపోవటమే సుమా!; అనపాయతగాన్‌= వదలిపెట్టజాలని ధర్మంగా; అతండు= ఆ కాముడు; ఆడెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: రాజా! వినుము. ఒక కార్యాన్ని పనిగట్టుకొని ప్రారంభించకపోవటం. దృఢమైన ధైర్యంతో ఈ పనిని తప్పక 
నిర్వహిస్తాననే స్థిరబుద్దిని ఆ పనిలో పెట్టకపోవటం. గొప్ప తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఆ తపఃఫలంలో కోరిక లేకుండా 
ఉండటం. చివరికి మోక్షం కావాలన్న కోరిక కూడా లేకుండటం కాముడిని జయిస్తాయి. కాని సాధారణంగా ఈ పనులు 
మనిషి చేయలేడు. ఈ ఉపాయాలు మనిషికి లభించవు. అందుకే 'నన్ను ఎవరూ వదలిపెట్టజాల' రని కాముడు ప్రకటించాడు. 


విశేషం : అశ్వమేధపర్వంలోని అతిముఖ్యమైన పద్య మిది. కాముడు మానవుడిని ఎందుకు వెన్నాడుతాడో, అతడిని ఎట్టా జయించవచ్చునో 
చెప్పే ఉపాయం ఈ పద్యంలో ఉన్నది. 

మొదటిది - పనిని చేయటం అంటే పూనుకొనిచేయాలి. త్రికరణశుద్ధిగా పనిని ప్రారంభించటం జరిగితే అది విఫలమయ్యే 
ప్రశ్న ఉండదు. అంతేకాదు, ఉద్యమించి పనిచేయాలి. ఉత్సాహంతో చేయాలి. దీనినే 'శద్ధ' అంటారు. (శ్రద్దాళువు పనిని నిరాటంకంగా 
చేయగలుగుతాడు. ఈ శ్రద్ద ఉన్నా 'పూనికి మొండి పట్టుదల కాకుండా ఉండాలి. 

రెండవది - పనిని తప్పక పూర్తిచేస్తానన్న 'స్టిరబుద్ది' ఉండాలి. మధ్యలో వదిలివేయటం, చేతకాదేమో అనటం, చేస్తానని 
చేయకపోవటం. ఇతరులకు ఒప్పజెప్పటం, ఇట్లాంటి పనులు “సోమరి” లక్షణాలు. పని పూర్తి అయ్యేదాకా ఆ స్థిరబుద్ది నశించకూడదు. 
దీనినే ఓర్పు” అంటారు. ఓర్పు ఉన్నా 'నా పనే గెలవాొ లన్న మూర్ధత్వం ఉండరాదు. 


మూడవది - మనం చేస్తున్న పనిని తాత్సర్యంతో చేయటం. ఆ నిర్దిష్టలక్ష్యం కార్యసాధనకోసమే తప్పా, కోరికను 
నింపుకొనటంకొరకు కాకూడదు. దాని నే విషయంలో కూడా ఫలాపేక్ష లేకుండా ఉండటం అని ఇక్కడ చెప్పుతున్నారు. 


నాలుగవది - మోక్షవిషయంలో కూడా కోరిక ఉండకూడదనటం అంటే మోక్షం పొందాలన్నది ఒక 'దాహి మట. దాహం 
అయిన మనిషి నీటికొరకు వెదకి తీరుతాడు. మోక్షం దానంతట అది రావాలి తప్పా నీవు ప్రయత్నం చేసి కృతిమంగా అందుకొనగలిగింది 
కాదన్న 'జ్ఞానం' ఉన్నపుడు మనిషి ఆ మోక్షాన్నీ కోరడు. 


అప్పుడు మనిషి ఎట్టా పని చేస్తాడో తరువాతి పద్యంలో తిక్కనగారు వివరిస్తున్నాడు. “అనువు” అంటే దారి/ఉపాయం అని 


అర్థాలున్నాయి. కామజయం అతికష్టం కాదని అరం. 
® ల (53. 


క. విను పెక్కులేల? కోరిక | మనమున. జొరనీకయున్న మడియుం గాముం 
డనపద్య! యశ్వమేధం । బొనరింపుము గోరకుండు మొక్కటియు మదిన్‌. 134 


ప్రతిపదార్థం: అనపద్య!= పుణ్యాత్మా!; విను= ఆ కామజయం ఎట్టా సాధ్యమో చెప్పుతాను వినుము; పెక్కులు+ఏల?= ఇక 
అధికంగా చెప్పవలసిన అవసరం లేదు; కోరికన్‌= కోరికను; మనమునన్‌= మనస్సులో; చొరనీక ఉన్నన్‌= చొరబడకుండా చేస్తే; 
కాముండు= మన్మథుడు; మడియున్‌= చస్తాడు; అశ్వమేధంబు+ఒనరింపుము= అట్లా ఈ అశ్వమేధాన్ని చేయుము; మదిన్‌= మనస్సులో; 
ఒక్కటియున్‌= ఏ కోరికా; కోరక+ఉండుము= కోరకుండా ఉండుము. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్మా! ఆ కామవిజయం ఎట్టా సాధ్యమో చెప్పుతాను వినుము; పెక్కులు+ఏల?= ఇక అధికంగా 
చెప్పవలసిన అవసరం లేదు; ముందే వివరించానుగదా కోరికను మనస్సులో చొరబడకుండా చేస్తే మన్మథుడు వెంటనే 
చస్తాడు. ఇప్పుడు అశ్వమేధయాగం చేయుము. దానిని ఏమీ కోరకుండా చేయుము. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 61 


విశేషం : ఓ పుణ్యాత్మా! ఆ కామవిజయం ఎట్టా సాధ్యమో చెప్పుతాను వినుము. ఇక ఎక్కువగా చెప్పవలసిన పనిలేదు. (ముందే 
వివరించాను కదా!) కోరికను మనసులో చొరబడకుండా చేస్తే మన్మథుడు వెంటనే చస్తాడు. ఇప్పుడు అశ్వమేధయాగం చేయుము. 
దానిని ఏమీ కోరకుండా చేయుము. 
ఆ. అశ్వమేధమఖమునం డట్ల యనఘ! య । లోలుపత్వగుణవిశాలబుద్ది 

శాలివై ఫలాభిసంధి లే కక్కాము । ధర్ముంగా6 బొనర్పు ధర్మతనయ! 135 


ప్రతిపదార్థం: ధర్మతనయ!= ఓ యమధర్మరాజ కుమారా! ధర్మరాజా!; అశ్వమేధ మఖమునందున్‌= అశ్వమేధయాగంలో; అట్టు+అ= 
అట్లాగే; అనఘ!= ఓ పుణ్యత్ముడా!; అలోలుపత్వగుణ= మిక్కిలి ఇష్టంలేని గుణంతో; విశాలబుద్దిశాలివై= విశ్వజనీనమైన బుద్దితోకూడిన 
వాడవై; ఆత్మజ్ఞానంతోడి; ఫల+అభిసంధి లేక= ఫలాన్ని గూర్చిన కోరిక లేక; ఆ+కామున్‌= ఆ కాముడినే; ధర్మున్‌+కాన్‌= ధర్మసాక్షిగా; 
పొనర్సు(ము)= యాగం చేయుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవ పుణ్యాత్ముడవు. ఈలఅశ్వమేధాన్ని ఏ తీవ్రమైన కోరికా లేని మనస్సుతో విశ్వజనీనమైన 
ధర్మబుద్దితో ఆ కాముడినే కర్మసాక్షిగా చేసి యాగం చేయుము. 
విశేషం : వ్యాసమహర్షిని గురించి 'విశాలబుద్ది' అనే విశేషణం వాడుతారు. 

'నమో9_స్తు'తే వ్యాస విశాలబుద్దే” 

లా 

అని వ్యాసమహర్షిని కీర్తిస్తారు. వ్యాసమహర్షి బుద్ది వైశాల్యం ధర్మాద్వైతానికి సంబంధించిన మహోదాత్త గుణం. యాగనిర్వహణ 
ఫలంకోరి చేయనపుడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నిష్కామకర్మ అవుతుంది. అప్పుడు కాముడు కర్మబంధాన్ని కలిగించడు. 
కర్మకు సాక్షిగా మాత్రమే ఉంటాడు. అందుకే 'ధర్మునిగా చేయుము అనటం. ధర్ముడంటే యమధర్మరాజువలె 'సమవర్తి' అని 
అర్థం. అపుడు కాముడు విముక్తి హేతువుగా వర్తిస్తాడు. అది 'ధర్ము'డనటానికి అర్థం. 
క. చచ్చిన బంధుల( గొని రా । వచ్చునె? తల(పకుము నీవు వారిం; గ్రతువుల్‌ 

విచ్చలవిడి.జేయుము నిను । మెచ్చు జగంబు సమకూరు మీ(ద సుగతియున్‌.' 136 


ప్రతిపదార్థం: చచ్చిన బంధులన్‌= చనిపోయిన బంధువులను; కొని రావచ్చునె?= మరల తీసికొని రావటానికి అవుతుందా?; నీవు 

వారిన్‌= నీవు వారిని గురించి; తలయకుము= ఆలోచించకుము; విచ్చలవిడిన్‌= సమృద్దిగా (యథేష్టంగా); క్రతువుల్‌= యాగాలు; 

చేయుము; నినున్‌= నిన్ను; జగంబు మెచ్చున్‌= ప్రపంచం మెచ్చుకొంటుంది; మీందన్‌= తరువాత; సుగతియున్‌= పుణ్యలోకాల 

ప్రాప్తికూడా; సమకూరున్‌= సిద్దిస్తుంది. 

తాత్సర్యం: చనిపోయిన బంధువులను మరలా తీసికొనిరావటానికి సాధ్యమా? నీవు వారినిగురించి తలచి తలచి ఏడుస్తూ 

కూర్చొనవద్దు. నీ ఇష్టం వచ్చినంత బాగా దానధర్మాలుచేసి యాగాలు చేయుము. దీనివలన నీకు ప్రపంచంలో ఖ్యాతి 

వస్తుంది. పైగా పుణ్యలోక(ప్రాప్తికూడా సిద్దిస్తుంది.” 

వ. అని యిట్లు కృష్ణుండు సెప్పె(; బారాశర్యుండు బోధించె; దేవస్థానుండు నారదుండును హితవచనంబు 
లుపదేశించిరి. భీమాదులు నలువురును ద్రౌపదియును దగిన మాటలు సెప్పిరి. శా స్తచక్షుర్మహితులైన 


మహీసురులు యోగ్యవచనంబు లుపన్యసించి; రివ్విధంబున నందటి వాక్యంబులు నాకర్ణించి, శోకంబు విడిచి, 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


యా భూకాంతుండు ధరణీపాలనాధ్వరకర్మంబుల కియ్యకొని యశుచిత్వనివృత్తికై గంగాతీరంబున. గొన్ని 


దినంబులు నిలుచువా( డయి మునివర్గంబునకు. బ్రదక్షిణంబును బ్రణామంబునుం జేసి. 137 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= ఈ విధంగా; కృష్ణుండు+చెప్పెన్‌= కృష్ణుడు చెప్పాడు; పారాశర్యుండు= వ్యాసుడు; బోధించెన్‌= కర్తవ్యబోధ 
చేశాడు; దేవస్థానుండు= దేవలోకంలో ఉండే; నారదుండును= నారదుడు; హితవచనంబులు= మంచి మాటలు; ఉపదేశించిరి= 
బోధించారు; భీమ+ఆదులు నలువురును= భీముడు మొదలైన నలుగురు (తమ్ములు); ద్రౌపదియును= (ద్రౌపది కూడా; తగినమాటలు= 
ఒప్పిదమైన పలుకులు; చెప్పిరి= చెప్పారు; శా(స్త+చక్షుస్‌+మహితులు+ఐన= శా(స్త్రాలనే చక్షువులుగా కలిగిన-మహనీయులైన; 
మహీసురులు= (బ్రాహ్మణులు; యోగ్యవచనంబులు= తగిన మాటలు; ఉపన్యసించిరి= బోధించారు; ఈ+విధంబునన్‌= ఈరీతిగా; 
అందజ+వాక్యంబులున్‌= అందరి మాటలను; ఆకర్షించి= విని; శోకంబున్‌+విడిచి= శోకం వదలిపెట్టి; ఆ+భూకాంతుండు= ఆ 
రాజు; ధరణీపాలన+అధ్వర కర్మంబులకున్‌= భూమిని పాలించటానికి; యాగాలు చేయటానికి; ఇయ్యకొని= అంగీకరించి; అశుచిత్వ= 
అపవిత్రతను; నివృత్తికై= పోగొట్టుకొనటానికి; గంగాతీరంబునన్‌= గంగాతీరంలో; కొన్ని దినంబులు= కొన్ని రోజులు; నిలుచు 
వాంయ+అయి= ఉండటానికి నిర్ణయించుకొన్నవాడై; మునివర్గంబునకున్‌= ముని సమూహానికి; (ప్రదక్షిణంబునున్‌= (ప్రదక్షిణమూ; 
'ప్రణామంబునున్‌= వందనమూ; చేసి= చేసినవాడై. 


తాత్పర్యం: ఈవిధంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. వ్యాసమహర్షి కర్తవ్యబోధ చేశాడు. నారదమహర్షి హితోక్తులు పలికాడు. 
భీమాదులూ, (ద్రౌపదీ తగిన మాటలు చెప్పారు. శాస్త్రపండితులైన బ్రాహ్మణులు కూడా ఏ విధంగా ప్రవర్తించాలో బోధించారు. 
ఈ రీతిగా అందరాడిన మాటలూ విని, శోకాన్ని వదలిపెట్టి, ఆ ధర్మరాజు రాజ్యపాలన చేయటానికి, యాగంచేయటానికి 
అంగీకరించాడు. ముందుగా యుద్దపాపంవలన తమ కంటిన అపవిత్రతను పోగొట్టుకొనటంకొరకు గంగాతీరంలో కొన్ని 
రోజు లుండటానికి నిశ్చయించుకొని, మునిసమూహానికి ప్రదక్షిణంగా తిరిగి, శిరసు వంచి నమస్కరించాడు. ఇట్టా అన్నాడు. 


క. “మీ కారుణ్యంబున నా । శోకం బంతయును బాసె సుమనస్కత సు 
శ్లోకాత్ములార! కలిగెన్‌ । నాకున్‌ విచ్చేయు6 డింక నను మటవకు(డీ.” 138 


ప్రతిపదార్థం: సుళ్టోక+ఆత్ములార!= పుణ్యాత్ములని ప్రసిద్దిగాంచిన ఓ మునివర్యులారా!; మీ కారుణ్యంబునన్‌= మీ దయతో; నా 
శోకంబు+అంతయునున్‌= నా దుఃఖమంతా; పాసెన్‌= నశించింది; నాకున్‌= నాకు; సుమనస్కత= (ప్రశాంత చిత్తవృత్తి; కలిగెన్‌= 
కలిగింది; ఇంకన్‌+విచ్చేయు(డు= ఇక దయతో మీమీ స్వస్థానాలకు దయచేయండి; ననున్‌= నన్ను; మణవకు(డీ= మరవకండి. 


తాత్సర్యం: పుణ్యాత్ములారా! మీ ఉపదేశాలవలన నా మనస్సు ప్రశాంతమైనది. శోకం నశించినది. దయచేసి మీమీ స్వస్థానాలకు 
దయచేయండి. మీరు మాత్రం నన్ను ఎన్నటికీ మరవకండి.” 


(వ్యాసనారదాది మునులు ధర్మజు నీడ్కొని స్వస్థానములకు( బోవుట (సం. 14-14-8)) 


క. అని పలికి, విశేషించి వేదవ్యాసమునివరుపాదంబుల కెఅంగి “భవ త్రసాదంబునం గందువ గనిన కనకమ్ము 
మిమ్ముంబురస్కరించుకొనిపోయి చేకొనంగలవా(డ; నప్పటికి సన్నిధిసేయవలయు; నప్పెన్నిధికినాశ్రయంబైన 
హిమగిరి మహీధరంబులలోన నెల్లను బరమాశ్చర్యనిధి యని చెప్పుదురు గావున భవదీయ రక్షగొనియె చుండీ 
యందు నా పోవుట' యని సవినయంబుగా. బ్రార్థించి 'నాపై. బెక్కులు కల్యాణకరణకల్పంబు లగు మాట లాడితిరి; 
మహాభాగ్యవంతులకు.గాక యిట్టివారి కారుణ్యంబు దొరకొనునె? మీ కరుణయ నన్ను భాగ్యవంతుం దని తెలిపెడు” 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 63 


నని బహుప్రకారంబులం బ్రస్తుతిసేసె; న ట్లామంత్రితులై యమ్మహాత్ము లందటు గృష్రార్దునామంత్రణంబు గైకొని 
యంతర్థానంబు సేసిరి. పదంపడి భీష్మునకుం బరలోకక్రియలు ధృతరా ష్ట్ర సహితుండై యాచరించి కర్ణప్రభృతి 


ణ' 


కురుప్రకరంబునకు నూర్వ్వలోక సాంద్రసౌఖ్యసిద్దర్హంబుగా నానావిధ దాన విధులు నిర్వర్తించి కృతకృత్యుందై 
కతిపయ దినంబుల కచ్చోటు గదలి పాండవాగ్రజుండు పాండునృపాగ్రజు నగ్రేసరుం గావించుకొని కరినగరంబున 
కరిగి యతనిం బూజించి తదనుజ్ఞాశోభితుండగుచు( గృష్టుండును భీమాద్యనుజులు మోదంబు నొంద జనులు 
నభినందింప( బెంపారి వసుంధరాపరిపాలనధురంధరుం డయ్యెనని చెప్పిన విని జనమేజయుండు వైశం 
పాయనున కిట్లనియె. 139 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; విశేషించి= (ప్రత్యేకంగా; వేదవ్యాస మునివరు పాదంబులకున్‌= వ్యాసమహర్షి పాదాలకు; 
ఎజంగి= నమస్కరించి; భవత్‌+ప్రసాదంబునన్‌= మీ అనుగ్రహంతో; కందువ కనిన కనకమ్మున్‌= తెలిసిన రహస్య నిధి అయిన ఆ 
బంగారాన్ని; మిమ్మున్‌= మిమ్ములను; పురస్కరించుకొని పోయి= ముందుగా ఉంచుకొని వెళ్ళి; చేకొనన్‌+కలవా(డను= తీసికొనగలను 
(తీసికొంటాను); అప్పటికిన్‌= అప్పటికి (ఆ సమయానికి); సన్నిధి+చేయవలయున్‌= మీరు తప్పక దయచేయాలి; ఆ+పెన్నిధికిన్‌= ఆ 
మహానిధికి; ఆ శ్రయంబు+ఐన= ఆశ్రయమైనటువంటి; హిమగిరి= హిమాలయం; మహీధరంబులలోన్‌+ఎల్లనున్‌= పర్వతాలన్నింటిలోనూ; 
పరమ+ఆశ్చర్య నిధి+అని= గొప్ప గొప్ప ఆశ్చర్యాలకు నిధి అని; చెప్పుదురు= చెప్పుతారు; కావునన్‌= అందుచేత; అందున్‌= ఆ 
చోటికి; నా+పోవుట= నేను వెళ్లటం; భవదీయ= మీ; రక్ష+కొనియె+చుండీ= మీ రక్షణను తీసికొనే సుమండీ!; అని; సవినయంబుగాన్‌= 
వినయంతో; ప్రార్థించి= ప్రార్థించినవాడై; నాపైన్‌= నన్ను గురించి; పెక్కులు= అనేకాలైన; కల్యాణ కరణ కల్పంబులు+అగు= 
మాటలు= శుభాలను చేకూర్చటానికి అనువైన మాటలు; ఆడితిరి= చెప్పారు; మహాభాగ్యవంతులకున్‌+కాక= చాలా గొప్ప అదృష్టవంతులకు 
తప్ప; ఇట్టి వారి= మీవంటి మహనీయుల; కారుణ్యంబు+దొరకొనునె?= దయ సంప్రాప్తిస్తుందా?; మీ కరుణ+అ= మీ దయే; నన్ను; 
భాగ్యవంతుండు+అని= అదృష్టవంతుడినని; తెలిపెడున్‌= తెలుపుతున్నది; అని; బహుప్రకారంబులన్‌= చాలా విధాలుగా; 
ప్రస్తుతి+చేసెన్‌= ప్రస్తుతించాడు; అట్టు= ఆ విధంగా; ఆమంట్రితులు+ఐ= వీడ్కొనబడ్డవారై; ఆ+మహాత్ములు+అందణున్‌= ఆ 
మహనీయులందరూ; కృష్ణార్ణున+ఆమం[(త్రణంబున్‌= శ్రీకృష్ణుడి; అర్జునుడి వీడ్కోళ్ళను; కైకొని; గ్రహించి; అంతర్జానంబు+చేసిరి= 
మాయమయ్యాడు; పదంపడి= ఆ తరువాత; భీష్మునకున్‌= భీష్ముడికి; ధృతరాష్ట్ర సహితుండు+ఐ= ధృతరాష్ట్రుడితో కూడి; పరలోక 
క్రియలు= ఉత్తర (క్రియలు; ఆచరించి= చేసి; కర్లప్రభృతి= కర్షుడు మొదలైన; కురు ప్రకరంబునకున్‌= కురు సమూహానికి; ఉరలోక= 
సై లోకాలలో; సాంద్ర సౌఖ్య సిద్ది అర్జంబు గాన్‌= మహాసౌఖ్యాలు కలిగే విధంగా; నానావిధ= వివిధాలైన; దానవిధులు= దానధర్మాదులు; 
నిర్వర్తించి= చేసి; కృతకృత్యుండు+ఐ= తాను చేయదగిన పనులను పూర్తిచేసినవాడై; కతిపయ దినంబులకున్‌= కొన్ని రోజుల 
తరువాత; ఆ+చోటు+కదలి= ఆ స్థానంనుండి బయలుదేరి; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; పాండున్నప+అ(గ్రజున్‌= పాండురాజు 
అన్నను (ధృతరాష్రుడిని); అగ్రేసరున్‌+కావించుకొని= ముందుగా ఉంచుకొని; కరి నగరంబునకున్‌+అరిగి= హస్తినాపురానికి వెళ్ళి; 
అతనిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజును; పూజించి= మిక్కిలిగా గౌరవించి; తద్‌+ అనుజ్ఞా శోభితుండు+అగుచున్‌= అతడి అనుమతిచేత 
ప్రకాశిస్తున్నవాడై; కృష్ణుండునున్‌ భీమ+ఆది+అనుజులున్‌= శ్రీకృష్ణుడు, భీమాదులైన తన సోదరులు; మోదంబున్‌+ఒందన్‌= సంతోషం 
పొందగా; జనులు+అభినందింపన్‌= (ప్రజలు మిక్కిలి సంతోషం పొందగా; పెంపారి= వైభవం అతిశయించగా; వసుంధరా పరిపాలన= 
భూమిని పాలించటంలో; ధురంధరుండు+అయ్యెన్‌+అని= (ప్రవీణు డయ్యాడని; చెప్పినన్‌= చెప్పగా; విని; జనమేజయుండు; 
వైశంపాయనునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పి, ప్రత్యేకంగా వ్యాసమహర్షి పాదాలకు నమస్కరించి 'మహర్షీ! మ అనుగ్రహంతో తెలిసిన ఆ 
రహస్యనిధిని మిమ్ములను ముందుగా ఉంచుకొని వెళ్ళి తప్పకుండా (గ్రహిస్తాను. ఆ సమయానికి మీరు తప్పకుండా 
రావాలి. ఆ మహానిధికి ఆకరమైన హిమాలయాలు గొప్పగొప్ప వింతలకు చోటని పెద్దలు చెప్పుతారు. కనుక అట్లాంటి 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


చోటికి నేను వెళ్ళటం అంటే మీ రక్షణను తీసికొనే సుమండీ! అని వినయంతో ప్రార్థించినవాడై 'స్వామీ! మీరు మాకు 
శుభాలను చేకూర్చి, ఎన్నో మంగళకరవాక్యాలను పలికారు. గొప్ప అదృష్టవంతులకు తప్ప మీవంటి మహనీయుల దయ 
సంప్రాప్తిస్తుందా! మీ అనుగ్రహమే మేము చాలా అదృష్టవంతుల మని చెప్పుతున్నది” అని చాలా విధాలుగా ప్రస్తుతించాడు. 
ఆ విధంగా ధర్మరాజు వీడ్కోలు పలుకగా, ఆ మహాత్ము లందరూ శ్రీకృష్ణుడు, అర్జునుడు పలికిన వీడ్కోలు మాటలను 
విని సంతోషంగా అంతర్జానం చేశారు. ఆ తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో కలిసి భీష్ముడికి ఉత్తర క్రియలు నిర్వర్తించి, 
కర్ణుడు మొదలైన కురుసమూహానికి స్వర్గంలో మహత్తరసౌఖ్యసిద్ది కలిగేటట్లు అనేక దానకర్మలు చేసినవాడై ధన్యు డయ్యాడు. 
కొన్ని రోజులకు ఆ చోటి నుండి బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు వెంట పొండవులు హస్తినాపురానికి చేరుకొన్నారు. 
ధర్మరాజు పెద్ద మహారాజును సముచితంగా గౌరవించి, ఆయన అనుమతితో విరాజిల్లుతూ శ్రీకృష్ణుడు, భీమాది సోదరులూ 
సంతోషంతో సహకరిస్తుండగా, ప్రజలు మెచ్చుకొనే విధంగా వైభవంతో ఒప్పారి రాజ్యపాలనాభారాన్ని మోయటంలో 
ప్రవీణుడని పేరు పొందాడు - అని చెప్పగా విని, జనమేజయుడు వైశంపాయనమహర్షిని చూచి ఇట్టా అడిగాడు. 


(ధర్మజుండు ధరణిం బాలించునపుడు కృష్ణార్ణునుల వర్తించు విధము (సం.14-15-1)) 
తే. 'ఇవ్విధంబున ధర్మజుం డెలమి ధరణి । పాలనము సేయంగాం గృష్టపార్టు లెట్టి 


తెటి(గువారలై యెచట వర్తించి రెఖు(గ(। జెప్పవే నాకు సజ్ఞనసేవనీయ! 140 


ప్రతిపదార్థం: సజ్జన సేవనీయ!= సత్పురుషులచేత సేవించదగిన ఓ వైశంపాయన మహర్షీ; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మజుండు= 
ధర్మరాజు; ఎలమిన్‌= ప్రీతితో; ధరణిపాలనము= రాజ్యపాలన; చేయంగాన్‌= చేస్తుండగా; కృష్ణపార్టులు= శ్రీకృష్ణుడు, అర్జునుడు; ఎట్టి 
తెజంగువారలు+ఐ= ఏ విధంగా; ఎచట= ఎక్కడ; వర్తించిరి= ఉన్నారు? నాకున్‌= నాకు; ఎణు(గన్‌+చెప్పనే= దయచేసి వివరించుము. 
తాత్పర్యం: మహర్షీ! ఈ విధంగా ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎట్టా కాలం గడిపారు? 
ఏమి చేశారు? ఎక్కడున్నారు? దయచేసి వివరంగా నాకు చెప్పుము. 


విశేషం : కృష్ణార్ణునులు కలిస్తే ఇద్దరూ ఎప్పుడూ ఊరకే ఉండరు. వారు ఏదో ఒక పనిలో ఉంటారు. అది కూడా చాలా మహత్తర 
కార్యమే అయి ఉంటుంది. అదీ జనమేజయుడు భారతమంతా విని తెలిసికొన్న విషయం. 


వ. అని యడిగిన వైశంపాయనుం డిట్లనియె. 141 
తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు. 
సీ, 'ధర్మజుం డమ్మెయి ధరణి బాలింపంగ । ననఘ । యింద్రప్రస్థమున వసించి 
కృష్ణుండు. గ్రీడియు. గ్రీడాపరత సరి । త్మాననపర్వతసానుదేశ 
ముల( జరించుచు విప్రపూజల( బుణ్య క । థాశ్రవణముల సత్కాన్యగోష్టిం 
బ్రొద్దు పుచ్చుచు( దమ పూర్వవృత్తము లైన । సమరతంత్రప్రముఖముల౦ జెప్పి 
తే. కొనుచు నుండుదు రాత్మీయతనయు నరుడు । దలంచి వగచిన శోకంబు దలంగు నట్టి 
వాక్యసంతతి నా వృష్టివరు(డు దేర్చు। సముచితోక్తుల; ధర్మజు శాంతి వొగడు. 142 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 65 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; ధర్మజుండు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ధరణిన్‌+పాలింపంగన్‌= రాజ్యాన్ని పరిపాలిస్తుండగా, 
ఇం(ద్రప్రస్థమునన్‌= ఇం(ద్రప్రస్తపురంలోనే; వసించి= ఉంటూ; కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడు; (క్రీడియున్‌= అర్జునుడూ; (క్రీడాపరతన్‌= 
విలాసంగా; సరిత్‌= నదులు; కానన= అడవులు; పర్వత= కొండలు; సానుదేశములన్‌= సానువులలో; చరించుచున్‌= విహరిస్తూ; 
విప్రపూజలన్‌= (బ్రాహ్మణులను అర్చిస్తూ; పుణ్యకథాశ్రవణములన్‌= పుణ్య కథలు వింటూ; సత్కావ్యగోస్టిన్‌= పవిత్రకావ్యాలను గురించి 
సాధుసత్సురుషులలో చర్చిస్తూ; ప్రొద్దు+పుచ్చుచున్‌= కాలం గడుపుతూ; తమ= తాము నిర్వహించిన; పూర్వవృత్తములైన= ముందు 
జరిగిన; సమరతం(త్ర ప్రముఖములన్‌= యుద్ద తంత్రాలను, వ్యూహాలను, చూచిన సాహసాలను; చెప్పికొనుచున్‌+ఉండుదురు= 
చెప్పుకొంటూ ఉంటారు; నరుండు= అర్జునుడు; ఆత్మీయతనయున్‌= తన కొడుకు అభిమన్యుడిని గురించి; తలంచి= చింతించి; 
వగచినన్‌= దుఃఖపడినపుడు; శోకంబున్‌+తలంగు+అట్టి= శోకాన్ని పోగొట్టుకొనేటటువంటి; వాక్యసంతతిన్‌= మంచి మాటలతో; ఆ 
వృష్టివరుండు= ఆ వృష్టివంశశ్రేష్టుడైన కృష్ణుడు; సముచిత+ఉక్తులన్‌= తగిన విధంగా; తేర్చున్‌= ఆ అర్జునుడిని; ఓదారుస్తాడు; 
ధర్మరాజు+శాంతిన్‌= ధర్మరాజుయొక్క (ప్రశాంత స్వభావాన్ని; పొగడున్‌= పొగుడుతాడు. 

తాత్పర్యం: ఓ పుణ్యత్ముడా! వినుము. ఆ విధంగా ధర్మరాజు సుఖంగా రాజ్యపాలన చేస్తుండగా శ్రీకృష్ణుడు, అర్జునుడు 
ఇంద్రప్రస్థపురంలో ఉంటూ విలాసంగా నదులు, అడవులు, కొండలు, సానువులు వీటిలో విహారంగా తిరుగుతూ, 
(బ్రాహ్మణులను పూజిస్తూ, పవిత్ర కథలను పెద్దవారివలన వింటూ, సత్కావ్యాలను గురించి సాధుసత్సురుషులతో గోష్టి 
జరుపుతూ కాలం గడుపుతుండేవారు. మాటాడుకొంటున్నపుడు తాము మునుపు యుద్దంలో పన్నిన తంత్రాలను, 
యుద్దవ్యూహాలను, చూపిన సాహసాలను ముచ్చటించుకొనేవారు. అప్పుడప్పుడు అర్జునుడు తన కొడుకు అభిమన్యుడి 
దుర్మరణం గుర్తుకురాగానే చింతలో మునిగి దుఃఖించేవాడు. అపుడు శ్రీకృష్ణుడు ఓదార్పు మాటలు చెప్పి, ఆ దుఃఖాన్ని 
పోగొట్టేవాడు. ఆ విధంగా ఉంటున్నప్పుడు ధర్మరాజు (ప్రసక్తి వచ్చినప్పు డెల్టా శ్రీకృష్ణుడు ఆయన ప్రశాంతస్వభావాన్ని 
ఎంతగానో ప్రశంసించేవాడు. 

విశేషం : నరనారాయణుల అవతారాలుగా చెప్పబడే అర్జునుడు. శ్రీకృష్ణుడు పాటించిన “స్నేహం' బాంధవ్యానికి అతీతమైనది. అది 


'ప్రేమమయమైన భక్తి దైవ - సంబంధం. అందుకే యుద్దం జరిగేటంతవరకు 'కర్మ' యోగాన్ని బోధించి కార్యశీలుడిగా మార్చాడు 
కృష్ణుడు. యుద్దం తరువాత కూడా అతడిలో మనశ్శాంతి కలిగి జ్ఞానోదయం కావటానికై అతడి వెంటనే ఉన్నాడు. 
ac) (-] [= 9 (ut 


క _ విను మయకృత సభం గ్రొత్తగ(। గని యచ్చో నొక్కయెడ సకౌతుక నానా 
జనపరివృతులై యుండుదు । రనూన విభవమున బ్రమద మారంగ వారల్‌. 143 


ప్రతిపదార్థం: విను= ఇంకా వినుము; మయకృత సభన్‌= ఆనాడు మయ(బ్రహ్మ వారికొరకు నిర్మించి ఇచ్చిన మయసభను; 
(క్రొత్తగన్‌+కని= (క్రొత్తగా మరల ఒక సారి చూడటానికి వెళ్ళి; ఆ+చోటన్‌= అక్కడ; ఒక్క+ఎడన్‌= ఒకచోట; సకౌతుక= కుతూహలంతో 
కూడిన; నానాజన పరివృతులు+ఐ= అనేక జనులచేత చుట్టుకొనబడి; అనూన విభవమునన్‌= విశేషమైన వైభవంతో; ప్రమదము+ఆరం 
గన్‌= సంతోషం అతిశయించగా; వారల్‌= ఆ కృష్ణార్జునులు; ఉండుదురు= ఉంటారు. 


తాత్పర్యం: ఆనాడు మయటబ్రహ్మ నిర్మించిన మయసభను మరలా చూడటానికి ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు వెళ్ళారు; 
అక్కడ ఒక చోట జనులంతా కుతూహలంతో ఈ ఇరువురి చుట్టూ మూగారు. అట్టా పాతకథలు (త్రవ్వుకొంటూ క్రొత్త 
అనుభవం పొందుతూ సంతోషంగా వాళ్ళు కాలం గడిపారు. 


విశేషం : పద్యంలో స్పష్టంగా చెప్పకపోయినా ఆ ఒక్కచోటు దుర్యోధనుడు భ్రాంతితో కాలుజారి నీటి మడుగులో పడ్డ స్థలమే అయి 
ఉండాలి. అది విహారస్టలంగా మారిపోయి (ప్రజలు రోజూ సందర్శించేవారన్నమాట. 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఒక్కనా( డప్పుండరీకాక్షుండు గాండీవితో నిట్లనియె. 144 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఆ+పుండరీక+అక్షుండు= తెల్ల తామరరేకులవంటి కన్నులుగల ఆ శ్రీకృష్ణుడు; గాండీవితోన్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
(30) (30) 


తాత్సర్యం: ఒక రోజు ఆ పుండరీకాన్షుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


సీ.  'సమరంబు ధర్మవిజయ పరికీర్త్యంబు । గాం జేసి భూమి నిష్కంటకముగం 
బాలించుచున్నా(డు ప్రజ ప్రీతినొందంగ । విద్వజ్ఞనంబులు వివిధసుఖము 
లనుభవించుచు( దన్ను వినుతింప నెగడెడు। శాంతియు సమతయు సకలజనము 
గొనియాడు సిద్దులు మునులు సేవింతురు; । ధర్మనందను. డి ట్లుదాత్తు( డగునె! 


తే. యతని కున్నత్రి గావించి రనిలజుండు । గవలు నెంతయు నీ చేతి గాండివంబు 
లీల గల్గి మహాధర్మశాలి సత్య। నిత్యుం డమ్మహీపతి గృతకృత్యు( డయ్యె.' 145 


ప్రతిపదార్థం: సమరంబున్‌= యుద్దాన్ని; ధర్మవిజయ పరికీర్యంబుగాన్‌+చేసి= ధర్మవిజయంగా పదిమందీ కీర్తించే విధంగా చేసి; 
భూమిన్‌= రాజ్యాన్ని; నిష్కంటకముగన్‌= ఏ ఆపదా లేకుండా; (భూమిని ఏ ముళ్ళూ లేకుండా చదును చేసినట్టు); పాలించుచున్నాం 
డు= పరిపాలిస్తున్నాడు; ప్రజ= (ప్రజలు; ప్రీతిన్‌+ఒందంగన్‌= సంతోషం పొందగా; విద్వత్‌+జనంబులు= పండితులైనవారు; వివిధ 
సుఖములు+అనుభవించుచున్‌= వివిధాలైన సుఖాలు అనుభవిస్తూ; తన్నున్‌= తన్ను; వినుతింపన్‌= (ప్రస్తుతించగా; నెగడెడున్‌= 
(ప్రకాశిస్తున్నాడు; శాంతియున్‌= ధర్మజుడు (ప్రతిష్టించిన (ప్రశాంతిని; సమతయున్‌= సమత్వాన్ని; సకల జనమున్‌= జనులందరూ; 
కొనియాడున్‌= (ప్రస్తుతిస్తారు; సిద్దులున్‌= సిద్దులూ; మునులున్‌= మహర్షులు; సేవింతురు= ధర్మరాజును సందర్శించి ఆయనను 
సేవిస్తారు; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇట్టు+ఉదాత్తుడు+ అగునె!= ఇట్టా ధర్మరాజు ఎంత ఉన్నతిని పొందాడయ్యా!; అనిలజుండున్‌= 
భీముడు; 'కవలున్‌= నకులసహదేవులు;” ఎంతయున్‌= ఎంతగానో; అతనికిన్‌= ధర్మరాజుకు; ఉన్నతి+కావించిరి= ఎంతో జొన్నత్యాన్ని 
తెచ్చారు; నీచేతి గాండివంబున్‌= నీ చేతిలోని గాండీవాన్ని; లీలన్‌+కల్షి= అతి లీలగా తనదానివలెనే పొంది (అంటే నీ పరాక్రమమంతా 
అతడిది కాగా); మహాధర్మశాలి= సారధర్మప్రవీణుడైన ఆ ధర్మరాజు; సత్యనిత్యుండు= సత్యంలో నిత్యమూ చరించేవాడైన; ఆ+మహీపతి= 
ఆ ధర్మరాజు; కృతకృత్యుండు+అయ్యెన్‌= ధన్యు డయ్యాడు. 


తాత్సర్యం: తాను చేసిన యుద్దం ధర్మవిజయమని జనులు మిక్కిలిగా కీర్తించే విధంగా చేసి, ధర్మరాజు రాజ్యాన్ని ఏ 
ఆపదా లేకుండా పరిపాలిస్తూ ఉన్నాడు. (ప్రజలు మిక్కిలిగా సంతోషించారు. విద్వజ్ఞనులు సర్వసుఖాలూ అనుభవిస్తూ 
తనను ప్రస్తుతిస్తున్నారు. అతడు స్థాపించిన ప్రశాంతి, సర్వసమానత్వ ధర్మాలు ప్రజల సమ్మతిని పొందాయి. సిద్దులు, 
మునులు కూడా వచ్చి ఆయన సన్నిధిని చేరుతున్నారు. ధర్మరాజు ఎంత ఉన్నతిని పొందాడయ్యా! అవును - ఆయన కేమి 
కొదవ! భీముడు, నకులసహదేవులు తమ బలపరాక్రమాలతో ఆయన ఎత్తును ఎంతో పెంచారు. నీ గాండీవం ఆయన 
చేతిలో ఉన్నట్లే కదా! మీదు మిక్కిలి మహాధర్మశా(స్తప్రవీణుడు, సత్యపాలనాధ్యక్షుడు. అందుకే ధర్మనందనుడు ధన్యు 
డయ్యాడు. 


వ. అని యగ్గించి యతని యాననం బాలోకించి. 146 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 67 


ప్రతిపదార్థం: అని; అగ్గించి= పొగడి; అతని అననంబు= అతడి ముఖం; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: అని అర్జునుడిని పొగడి అతడి ముఖం చూచి (తరవాతి పద్యంతో అన్యయం.) 


ఉ. 'నీవలనన్‌ మహాత్మ! విను నిర్ణరచిత్తు(డ నైతి. జూడంగా 

బోవు తలంపు పుట్టెడు బ్రభూతగుణున్‌ బలదేవు వత్సలన్‌ 

దేవకి నార్టచిత్తు వసుదేవుని మద్దతరాగసాంద్ర స 

ద్ధావుల సర్వయాదవులం బార! ననుం దగ నన్విపుచ్చువే. 147 
ప్రతిపదార్థం: పార్ధ!= అర్జునా! మహాత్మ!= మహనీయ గుణ సంపన్నుడా!; విను(ము)= నాకు ఒక కోరిక పుట్టినది వినుము; 
నీవలనన్‌= నీ వలన; నిర్భర చిత్తుండన్‌+ఐతిన్‌= నా మనసు మిక్కిలిగా సంతోషించింది (ఇపుడు); ప్రభూతగుణున్‌= మిక్కిలి 
ప్రశస్తగుణ సంపన్నుడైన; బలదేవున్‌= బలరాముడిని; వత్సలన్‌= నామీద వాత్సల్యంతో ఎదురుచూచే; దేవకిన్‌= దేవకిని; ఆ(ర్టచిత్తున్‌= 
ఆ(ర్టమైన (దయాహృదయుడైన) చిత్తం కలిగిన; వసుదేవునిన్‌= వసుదేవ మహారాజును; మత్‌+గత+రాగసాంద్ర సద్భావులన్‌= నా 
విషయంలో మిక్కిలి అనురాగమూ గాఢమైన నద్భావమూ కలిగిన; నర్వయాదవులన్‌= యాదవులందరినీ; చూడ. 
గాన్‌+పోవు+తలంపు+పుట్టెడున్‌= చూడటానికి వెళ్ళాలన్న కోరిక కలుగుతున్నది; నన్నున్‌= నన్ను; తగన్‌+అన్సి+పుచ్చవే= తగినవిధంగా 
దయతో పంపించుము. 
తాత్సర్యం: 'అర్షునా! మహనీయ గుణసంపన్నా! నీవలన నేను మహానందాన్ని పొందాను. ఈ తృప్తి చాలును. 
ప్రశస్తగుణసంపన్నుడైన బలరాముడిని, వాత్సల్యంతో నాకొరకు ఎదురుచూచే మా అమ్మ దేవకిని, ఆర్రచిత్తుడైన, నా 
అగమనం నిరీక్షించే మా తండ్రి వసుదేవ మహారాజును, నా విషయంలో గాఢమైన అనురాగ సద్భావాలు కలిగిన 
యాదవులందరను చూడాలన్న కోరిక పుట్టుతున్నది. ఇక నీవు నన్ను తగినవిధంగా దయతో పంపించుము. 


విశేషం : అంతటి మహాయోగేశ్వరుడు కూడా లౌకికబాంధవ్యాలలోని మర్యాదలను ఎంత చక్కగా పాటించాడో ఈ పద్యంలో 
చూడవచ్చును. బావ అనుమతి లేకుండా వెళ్ళకూడదు. అది బంధుమర్యాద. అందుకే 'తగన్‌' పంపించు అని కోరటం. 


క. ద్వారకకు. బోయి వచ్చెద(। గౌరవపతి కిత్తెఐింగు కార్యజ్ఞానో 


దారు(డ వగు నీ వౌచి । త్యారూఢము గాగ జెప్పు మగు సమయమునన్‌. 148 


ప్రతిపదార్థం: ద్వారకకున్‌= ద్వారకా నగరానికి; పోయి వచ్చెదన్‌= వెళ్ళి వస్తాను; కార్యజ్ఞాన+ఉదారు(డవు+అగు= కార్యానికి సంబంధించిన 
జ్ఞానంలో శ్రేష్టుడవైన; నీవు; కౌరవపతికిన్‌= ధర్మరాజుకు; అగు సమయమునన్‌= తగిన సమయంలో; ఈ తెజంగు= ఈ విషయాన్ని; 
జొచిత్య+ఆరూఢము కాంగన్‌= తగిన రీతిలో; చెప్పుము= ప్రస్తావించుము. 


తాత్పర్యం: అర్జునా! నేను ద్యారకానగరానికి వెళ్ళివస్తాను. ఏ పనిని ఎట్లా చేయాలో నీకు బాగా తెలుసును. సరైన 
సమయంలో తగిన రీతిలో ధర్మరాజుకు ఈ విషయం చెప్పుము. 


వ. అట్లు గావున ధర్మరాజానుమతంబునం జనువాండ€ గావలయు వినుము. 149 


ప్రతిపదార్థం: అట్టు+కావునన్‌= అందువలన; ధర్మరాజు+అనుమతంబునన్‌= ధర్మరాజు అనుమతితోనే; చనువా(డన్‌+కావలయున్‌= 
వెళ్ళేవాడిని కావాలి; వినుము= ఎందుకో చెప్పుతాను వినుము. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఎందుకు నిన్ను ప్రస్తావించు మన్నావంటే ధర్మరాజు అనుమతి (గ్రహించే నేను వెళ్ళాలి. అది నా బాధ్యత. 
కారణం చెప్పుతాను వినుము. 


తే. అవ్విభు(డు వోయి వత్తుగా కనక పోను । మేను. బ్రాణంబు6 దనయులు మిత్రగణము 

బంధులును నర్ధచయము నప్పార్థివేంద్రు సొమ్ము తదనువర్తనము వ్రతమ్ము నాకు. 150 
ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ రాజు (ధర్మరాజు); పోయివత్తు(వు)+కాక= వెళ్లిరా; అనక= అనకుండా; పోను= నేను వెళ్ళను; (నా) 
మేనున్‌= దేహం; ప్రాణంబున్‌= (ప్రాణం; తనయులున్‌= సంతానమూ; మిత్రగణమున్‌= స్నేహితులూ; బంధులునున్‌= స్నేహితులూ; 
అర్థచయమున్‌= సంపదా; ఆ+పార్టివేం(ద్రు సొమ్ము= ఆ రాజు సొత్తే; (కనుక) నాకున్‌= నాకు; తద్‌+అనువర్తనము= ఆయన మాటను 
అనుసరించి వర్తించటం; వ్రతమ్ము= ఒక దీక్ష. 
తాత్పర్యం: ఆ రాజు వెళ్ళిరా అనకుండా నేను వెళ్ళను. నా ఈ దేహం, ప్రాణం, సంతతి, స్నేహితులు, బంధువులు, సంపద 
- అన్నీ ఆ రాజు సొత్తే, అందుచేత ఆయన మాటను పాలించి వర్తించటం నాకు దీక్ష. 


వ. కావున. 151 
తాత్పర్యం: కాబట్టి - (తరవాతి పద్యంతో అన్వయం.) 


క. మనము కరినగరమునకుం । జని పుణ్యాత్ముని నజాతశత్రుని నెలమిం 

గని తగు నవసరమున ని । ప్పని విజ్ఞాపించి యతని పనిచిన భంగిన్‌. 152 
ప్రతిపదార్థం: మనము= మన మిద్దరమూ; కరిగనరమునకున్‌= హస్తినాపురానికి; చని= వెళ్ళి; పుణ్యాత్మునిన్‌= పుణ్యాత్ముడైన; 
అజాతశత్రునిన్‌= ధర్మరాజును; ఎలమిన్‌= ప్రీతితో; కని= చూచి; తగు+అవసరమునన్‌= తగిన సమయంలో; ఈ+పని= ఈ 
విషయాన్ని; విజ్ఞాపించి= చెప్పి; అతని పనిచిన భంగిన్‌= అతడు చెప్పిన రీతిలో. 
తాత్పర్యం: మన మిద్దరమూ హస్తినాపురానికి వెళ్ళి పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజును చూచి తగిన సమయంలో ఈ విషయాన్ని 
విన్నవించి అతడి అనుమతి ప్రకారం చేద్దాము. 


క. నడతము పోద 'మనుడు. గ । వ్వడి గొండొక వడి విచారవన్మానసు.డై 
“కడుమే లటు సేయుది' మని । యొడంబాటుం బలుకు పలికి యొయ్యన పిదపన్‌. 153 


ప్రతిపదార్థం: నడతము= నడుచుకొందాము; పోదము+అనుడున్‌= వెళ్ళుదాము పద - అనగా; కవ్వడి= అర్జునుడు; కొండొక వడిన్‌= 
కొంతసేపు; విచారవత్‌+మానసు(డు+ఐ= విచారంగల మనసు కలవాడై; కడు మేలు= ఇది చాలా మంచిపని; అటు+చేయుదము= 
అట్లాగే చేద్దాము; అని; ఒడంబాటున్‌= అంగీకారాన్ని సూచించే; మాట; పలికి= చెప్పి; ఒయ్య+న్‌+అ= వెంటనే; పిదపన్‌= తరువాత 


తాత్పర్యం: వెళ్ళుదాము పది అని కృష్ణు డనగా అర్జునుడు కొంతసేపు బాధపడి, తేరుకొని “ఇది చాలా మంచిపని అట్లాగే 
చేద్దాము” అని అంగీకరించి, వెంటనే (తరువాతి వచనంతో అన్వయము.) 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 69 


వ. అమ్మహాతునితో నిట్లనియె. 154 
ప్రతిపదార్థం: ఆ+మహాత్మునితోన్‌= మహనీయుడైన ఆ కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఆ మహనీయుడైన కృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


చ.  'అనికిందొడంగు నప్పుడు మదాత్మ గలంగిన. గొన్ని తత్త బో 
ధన మహనీయవాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి; తే 
మనమున వాని యర్ధములు మాధవ! నిల్ప(గం జాల నైతి; న 
వ్వినుతవచస్సుధారసము వీనుల నింకొకమాటు నింపనే.” 155 


ప్రతిపదార్థం: అనికిన్‌= యుద్దానికి; తొడంగు+అప్పుడు= (ప్రారంభించినపుడు; మత్‌+ఆత్మ= నా మనస్సు; కలంగినన్‌= బాధపడగా; 
కొన్ని తత్త్వబోధన= కొన్ని తత్త్వ బోధకాలైన; మహనీయ= గొప్ప; వాక్యములు= మాటలు; ఉదాత్త కృపన్‌= గొప్ప దయతో; తగన్‌= 
తగినట్టుగా; నీవు చెప్పితి(ని)= చెప్పావు; ఏన్‌= నేను; మనమునన్‌= మనస్సులో; వాని+అర్థములు= ఆ మాటల భావాలను; నిల్ప( 
గన్‌+చాలన్‌+ఐతిన్‌= నిల్పజాలకుండా పోయాను; మాధవ!= కృష్ణా!; ఆ+వినుత+వచస్‌= ఆ గొప్పమాటలు అనే; సుధారసమున్‌= 
అమృతాన్ని; వీనులన్‌= చెవులలో; ఇంకొక మాణు= మరొక్కసారి; నింపనే!= నింపవా! 


తాత్సర్యం: (యుద్దానికి పూనుకొన్నప్పుడు నా మనస్సు కలతచెంది, నేను క్రుంగిపోయినప్పుడు నీవు కొన్ని తత్తబోధకాలైన 
మహావాక్యాలను నాపై మహాకరుణతో తగిన విధంగా బోధించావు. నేను మనస్సులో ఆ మాటల సారాంశాన్ని 
పదిలపరచుకొనలేకపోయాను. కృష్ణా! మళ్ళీ ఆ మాట లనే అమృతాన్ని చెవులలో మరొకసారి దయచేసి నింపవా! 


విశేషం: యుద్దప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పినదే 'భగవద్గీత.” యుద్దానికి సన్నద్దుడై బాణాలు అనుసంధించవలసిన 
సమయంలో వేదాంతభావన అసలు స్వరూపం తెలియక శోకంలో మునిగిపోయి, 'నాకు రాజ్యం వద్దు; రాజ్యసుఖం వద్దు; నేను 
యుద్దం చేయను.” అని విషాదంలో అర్జునుడు కూరుకొనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు భక్తిజ్ఞానకర్మలను, మనుష్యతత్త్వాన్ని, పరమేశ్వర 
విభూతిని, గుణ(శ్రద్దాత్రయాలను బోధించి నిష్కామకర్మ చేయటంద్యారా శోకాన్ని దాటవచ్చునని (ప్రబోధించి, యుద్దం చేయుమని 
ప్రోత్సహించి, ఏ ఫలాపేక్ష కూడా లేకుండా కర్మ చేసినప్పుడు అది యోగమవుతుందని ఆనాడు చెప్పినా 'నరుడు' (అర్జునుడు 
మానవుడని అర్థం) అప్పటి కప్పుడు కాస్త “తెలివిడి పొందినా మరల అతడికి మరుపు ఆవహించి, అదంతా ఎక్కడో జరిగిన 
విషయంవలె లీలగా మాత్రమే గుర్తున్నది. 


దానిని మరలా ఇక్కడా గుర్తు చేసికొంటున్నాడు. 

గీతావాక్యాలు మహనీయ” వాక్యాలు. సకలోపనిషత్తుల సారాంశమూ గీతలో ఉందని వ్యాఖ్యాతలు నిరూపించారు. అందుకే 
దానిని “బ్రహ్మవిద్య' అని గీతను 'ఉపనిషత్తు' అని పిలుస్తారు. 

గీతావాక్యసారం 'సుధి వంటిది. (సుధ అంటే అమృతం). వచస్‌+సుధారసము= వచస్సు అనే సుధారసము - అలంకారం 


రూపకం. 


కామధేనువై వెలయయగ సకలా | మ్నాయసారమే గోవత్సముగా 
ప్రేమపాత్రుడగు పార్టుని జేసియు । పిండి 'సుధిను గోపుడుంచె 'సుధిజై. 


932 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: మెరుస్తున్న బంగారు మేడల సమూహాలు, పూసినతీగల పెనవేసికొన్న చెట్లతో కూడిన ఉద్యానవనాలు 
చుట్టూ ఉండగా నిర్మలాలైన పగడాలతో, వజ్రాలతో, చిత్రవిచిత్రాలైన అరుగులతో ఎంతో అందమైన రైవతకాద్రి 
గుహలో రాజవంశానికంతా అందగాడైన అర్జునుడిని ఉంచి - విలాసంతో. 


విశేషం: ఇందులో శ్లేష అనే గుణం సందర్భోచితంగా పోషింపబడింది. రమణీయమైన అర్థఘటనతో కూడిన మసృణత్వం 
ఇందులో సార్ధకం. రాజకులైకసుందరుడు - అన్నప్పుడు రాజంటే క్షత్రియుడు, రాజు, చంద్రుడనే అర్జాలు చెప్పుకొనవచ్చు. 
అంటే అర్జునుడు చందద్రునివంశంలో అందమైనవాడు, పైపెచ్చు పురందరనందనుడు. అతనియోగ్యతకు తగినస్టలం రైవతకాద్రి. 
బంగారుమేడలు, తోటలు, అరుగులు మొదలైనవి రాజభోగాల చిహ్నాలు. రమణీయసన్నివేశాన్ని అక్షరరమ్యంగా, బహుపదాలు 
ఏకపదవద్భావం పొందినట్టుగా చేసిన రచన శ్లేష అది ఇందులో అనువుగా అందగించింది. (సంపా.) 


క శ్రీపతి గడునెయ్యంబున । నాపోవక పార్లునొద్ద నారాత్రి ప్రియా 
థ (of we 

లాపములఈ. దగిలి యుండెను । దీపమణుల్‌ వెలుగ భువనదీపుండు దానున్‌. 172 
ప్రతిపదార్థం: భువనదీపుండు= లోకాలను వెలిగించేవాడు; తానున్‌= తానూ; శ్రీపతి= శ్రీకృష్ణుడు; కడున్‌= మిక్కిలి; 
నెయ్యంబునన్‌= స్నేహంచేత; ఆపు+ఓవక= తనివితీరక; పార్టు, ఒద్దన్‌= అర్జునునిదగ్గర; ఆ, రాత్రి; దీప, మణుల్‌= 
మణిదీపాలు; వెలు(గన్‌; ప్రియ+ఆలాపములన్‌= ఇష్టమైన సంభాషణలతో; తగిలి; ఉండెను. 
తాత్సర్యం: ఆ రాత్రి మణిదీపాలు వెలుగుతుండగా శ్రీకృష్ణుడు స్నేహాతిశయంతో తనివితీరక అర్జునునితో 
ఇష్టమైనసంభాషణలతో గడిపాడు. 


వ. ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పడు పరమానందంబునC 
బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి; రంత. బ్రభాతంబ వాసుదేవుండు 
వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పౌరజనప్రధానసమక్షంబున 
రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన. 173 


ప్రతిపదార్థం: ఇట్లు; పరమపురుషులు+అయిన= మహాపురుషులైన; నర, నారాయణులు= అర్జునుడు, శ్రీకృష్ణుడు; పూర్వజన్మ, 
సహవాసంబునన్‌= తాము పూర్వజన్మలో కూడి ఉండటంవలన (బదరికాశమంలో ఇద్దరూ తపస్సు చేశారు); అట్టు= అప్పుడు; 
పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పరస్పర, ప్రియ, మధుర, సంభాషణంబులన్‌= ఒకరితో ఒకరు ఇంపైన 
తీయని మాటలతో; ఒక్కటన్‌+ఉండి= ఒకటిగా ఉండి; ఆ రాత్రి= ఆ దినం రాత్రి; సలిపిరి= గడిపారు; అంతన్‌= తరువాత; 
(ప్రభాతంబు+అ= వేకువనే; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వాసవ, నందనున్‌= దేవేంద్రతనయుడిని - అర్జునుడిని; అందు+అ= 
అక్కడే; ఉండన్‌; పంచి= ఉండుటకై నియోగించి; కాంచన; రథ+ఆరూఢుండు+అయి= బంగారురథాన్ని ఎక్కినవాడై; 
పురంబునకున్‌= ద్వారకానగరానికి; చని= వెళ్ళి; పౌరజన, (ప్రధాన, సమక్షంబునన్‌= పురజనులయొక్క, మంత్రులయొక్క 
ఎదుట; రైవతక= రైవతకపర్వత సంబంధమైన; మహా+ఉత్సవంబు= గొప్పపండుగను; ఘోషింపన్‌= చాటటానికి; పంచినన్‌= 


ఆజాపించగా. 
a 


తాత్సర్యం: ఈ విధంగా పరమపురుషులైన అర్జునుడు; శ్రీకృష్ణుడు తాము పూర్వజన్మలో నరనారాయణులుగా 
బదరికాశమంలో తపస్సు చేస్తూ సహవాసం చేశారు కనుక - మహానందంతో, పరస్పరం ఇంపైన తీయని మాటలతో 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని భగవర్షీతా హరికథామంజరీకారుడు చెప్పుతున్నాడు. 'సుధి” అంటే “మంచి ధిషణ” కలవాడు; సహృదయ సంపద, విజ్ఞానం 
నిష్పక్షపాతబుద్ది, తత్తృస్పృహ ఉన్నవాడు 'సుధి అట్లాంటి జ్ఞానానికి అమృతం వంటిది 'గీత'. అందుకే 'ఇంకొకమాయి నింపవే” అని 
ప్రేమతో 'గోముగా' అడుగుతున్నాడు. ధర్మరాజుపైనా, పాండవులందరిమీదా అనురాగ మున్నా కృష్ణుడికి ప్రీతిపాత్రుడు “అర్జునుడే”. 
'మమప్రాణా హి పాండవాః అని అన్నాడు కృష్ణుడు. తన సంపదంతా ధర్మరాజుదే అన్నాడు. ఆయన అనుమతి లేనిదే ద్వారకకు 
పోను అన్నాడు. కాని చిత్రం ఏమిటంటే 'ప్రమగలిగిన మిత్రుడు” అర్జునుడే. 


క _ అనిన నగుచు నొకకేల న। తని గౌంగింట జేర్చి 'బుద్దితత్వవిహీనుం 
డును శ్రద్దారహితు(డు నై'। తని దూటి ముకుందుం డిట్టు లను నాతనితోన్‌. 156 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జును డనగా; నగుచున్‌= నవ్వుతూ; ఒక కేలన్‌= ఒక చేతితో; అతనిన్‌= అతడిని; కౌంగిటన్‌+చేర్చి= 
కౌగిలిలో చేర్చుకొని; బుద్దితత్వ విహీనుండును= బుద్దితత్వం లేనివాడవూ, (శ్రద్దారహితు(డున్‌+ఇతి(ఎ)+అని= (శ్రద్దలేనివాడవూ 
అయ్యావు అని; దూజీ= నిందించి; ముకుందు(డు= కృష్ణుడు; అతనితోన్‌= అర్జునుడితో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అని అర్జునుడు అనగా నవ్వుతూ కృష్ణుడు ఒక చేతితో అతడిని కౌగిలిలో చేర్చుకొని “నీకు బుద్ది, (శ్రద్ద రెండూ 
జ (ac) ణు ణు 
లేకుండా పోయాయి” అని మందలించి, అతడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: శ్రద్దలేకుండా వినటంవలన మరిచిపోయాడు. బుద్దితో వినకపోవటంవలన సారాంశంకూడా మిగలకుండా పోయినది. అందుకే 
మందలించటం. కాని, ఆ మందలింపులోనూ (పేమ ఉన్నది. అందుకే కౌగిలించుకొని మరీ మందలించాడు. 


తే. _ 'బ్రహ్మపదవేదనమునకు( బరమహేతు । భూతములు నా.టి వాక్యముల్‌ బుద్ది దన్మ 
హార్థములు నిల్వవైతి శక్యంబె యింక । నవ్వచనములు సెప్పంగ? నలఘుశౌర్య! 157 


ప్రతిపదార్థం: అలఘుశౌర్య!= మహాపరాక్రమవంతుడా!; (బ్రహ్మపద వేదనమునకున్‌= (బ్రహ్మపదమంటే ఏమిటో తెలిసికొనటానికి; 
పరమ హేతు భూతములు= గొప్ప కారణభూతాలు; నాయటి వాక్యముల్‌= ఆనాడు నేను చెప్పిన వాక్యాలు; బుద్దిన్‌= స బుద్ధిలో; 
తద్‌+మహార్థములు= ఆ మహార్జాలను; నిల్వ(వు)+ఐతి(వి)= నిలుపకుండా పోయావు; ఇంకన్‌= మళ్ళీ; ఆ+వచనములు= ఆ మాటలను; 
చెప్పంగన్‌= చెప్పటానికి; శక్యంబె?= సాధ్యమా? 


తాత్పర్యం: 'మహాపరా[క్రమశాలీ! ఆనాడు చెప్పిన మహావాక్యాలు బ్రహ్మపదసాధకాలు. ఆ వాక్యాల అర్థాన్ని నీవు మనసులో 
నిలుపుకొనలేకుండా పోయావు. మరలా ఆ వాక్యాలను చెప్పాలంటే వీలవుతుందా! 


విశేషం: (బ్రహ్మపదం అంటే 'విముక్తి- 'నడుమ' అనటమే (బ్రహ్మమని ముందే వివరించబడింది. ఇక్కడ “నిష్కామకర్మ” ను దానికి 
మార్గంగా చెప్పాడు (కామగీత చివరకూడా దీని (ప్రసక్తి ఉన్నది) భగవద్గీత సారాంశమూ ఇదే. అందుకే బ్రహ్మపదనిర్వచనం తెలియాలంటే 
'గీతిను చదవాలని అర్థం. మహావాక్యాలు అట్లా తమకు తాముగా బయటపడతాయి తప్ప మాటిమాటికీ చెప్పాలంటే వీలుకానివి. 
కాబట్టే 'మంచి వాక్యాలను మళ్ళీ మళ్ళీ చెప్పలేము” అని పాశ్చాత్యులు కూడా భావిస్తారు. 


(శ్రీకృష్ణు( డర్దునునకు( దత్త్వజ్ఞానస్థిరికరణము చేయుట (సం. 14-16-12)) 


@ 
వ. ఏతద్విషయం బగునది యొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. నాకడకు నొక్కవిప్రోత్తముండు వచ్చిన నేనును 
'దత్త్వజ్ఞానంబు తెటిం గుపదేశింపవే యనుటయు నతండు కాశ్యపనామధేయుం డగు నొక్కధరామరుం డొక్కెడ 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 71 


విజితేంద్రియుండును జ్లానవిజ్తానశాలియు. ద్య క్తసంసారపరిగ్రహుండును బ్రబుద్దసేవితుండును నగు నొక్క 

సస ఇ కా అన్‌ ~~ © 
సిద్దునిం గాంచి సంభృతవినయుండై శిష్యత్వంబున భక్తి నాశ్రయించిన నమ్మహాద్విజునకు నమ్మహనీయుండు 
సెప్పిన వాక్యంబులు సెప్పెన; నవధానంబుతో విను' మని పల్కి మదీయవదనంబునం జూడ్కి నిలిపి యిట్లనియె. 
158 


ప్రతిపదార్థం: ఏతద్‌+విషయంబు+అగునది= ఈ విషయానికి సంబంధించినదైన; ఒక్క ఇతిహాసంబు+కలదు= ఒక కథ ఉన్నది; 
ఆకర్షింపుము= వినుము; నాకడకున్‌= నా దగ్గరకు; ఒక్క విప్ర+ఉత్తముండు= ఒక (బ్రాహ్మణ శ్రేష్టుడు; వచ్చినన్‌= రాగా; నేనునున్‌= 
నేను కూడా; తత్పజ్ఞానంబు+తెణంగు= తత్త్యజ్ఞానరీతిని; ఉపదేశింపవే+అనుటయున్‌= దయచేసి ఉపదేశించుము అని కోరగా; 
అతండు= ఆ (బ్రాహ్మణుడు; కాళ్యపనామధేయుండు+అగు= కాశ్యపుడని పేరుగల; ఒక్క ధరా+అమరుండు= ఒక (బ్రాహ్మణుడు; 
ఒక్క+ఎడన్‌= ఒక చోట; విజిత+ఇంద్రియుండును= ఇంద్రియములను జయించినవాడూ; జ్ఞాన విజ్ఞాన శీలియున్‌= జ్ఞానం, విజ్ఞానం 
రెండూ కలవాడూ; త్యక్త= వదలిన; సంసార పరి[గ్రహుండును= ఇల్లు, ఇల్లాలు కలవాడు; (ప్రబుద్ధ సేవితుండును= జ్ఞానులచేత 
సేవించబడేవాడూ; అగు= అయిన; ఒక్క సిద్దునిన్‌+కాంచి= ఒక సిద్దుడిని చూచి; సంభృత వినయుండు+ఐ= నిండు వినయంతో; 
శిష్యత్వంబునన్‌= శిష్యభావంతో; భక్తిన్‌+ఆశ్రయించినన్‌= భక్తితో ఆశ్రయించగా; ఆ+మహాద్విజునకున్‌= ఆ గొప్ప బ్రాహ్మణుడికి; 
ఆ+మహనీయుండు= ఆ మహాత్ముడైన సిద్దుడు; చెప్పిన వాక్యంబులు= చెప్పిన మాటలు; చెప్పెదన్‌= చెప్పుతాను; అవధానంబుతోన్‌= 
ఏకా(గ్రచిత్తంతో; వినుము+అని= విను మని; పల్కి= చెప్పి; మదీయ వదనంబునన్‌= నా ముఖంలో; చూడ్కి+నిలిపి= చూపు నిలిపి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విషయానికి (బ్రహ్మపద(ప్రాప్తికి సంబంధించిన) ఒక కథ ఉన్నది వినుము. నా వద్దకు ఒకసారి ఒక 
బ్రాహ్మణుడు వచ్చాడు. 'అయ్యా! నాకు తత్యజ్ఞానం బోధించండి అని నే నడిగాను. అతడు కాళ్యపు డనే పేరుగల 
(బ్రాహ్మణుడు ఒకచోట ఒక సిద్దుడిని చూచారని, ఆ సిద్దుడు ఇంద్రియాలను జయించినవాడని, జ్ఞానం విజ్ఞానం రెండూ 
తెలిసినవాడని, సంసారాన్ని భార్యను వదలినవాడని, మహాజ్ఞానులుకూడా ఆయనను సేవిస్తారని చెప్పి' తనకు ఆ సిద్దుడు 
బోధించిన విషయాలు నాకు చెప్పిన వాక్యాలు నీకు చెప్పుతాను - ఏకాగ్రచిత్తంతో వినుము. అని పలికి నా ముఖంలో చూపు 
నిలిపి ఇట్టా అన్నాడు. 


విశేషం: కృష్ణుడు వేదాంతం చెప్పుమని ఒక (బ్రాహ్మణుడిని అడిగాడు. ఆ (బ్రాహ్మణుడు కాళ్యపుడికి సిద్దుడు బోధించిన వాక్యాలు 
చెప్పాడు. ఆ వాక్యాలను ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు ఆ మాటలను అర్జునుడికి తెలియజేస్తున్నాడు. 

జ్ఞానం - లోకరీతికి సంబంధించినది. దీనినే లోకజ్ఞానం అంటాం. వివిధధర్మాలు, న్యాయపద్దతులు, ఆర్థిక, సామాజిక 
పరిజ్ఞానం అంతా దీని కిందకు వస్తుంది. విశేషమైన జ్ఞానం విజ్ఞానం. ఇది అలౌకిక జ్ఞానం. ఇది మనిషి మనోజగత్తుకు సంబంధించిన 
వివేచన. వీటిని మించినది ప్రజ్ఞానం. దీనినే బ్రహ్మపదమంటారు. “ప్రజ్ఞానం (బ్రహ్మ అనే వేదోక్తికి అర్ధం ఇదే. ఇక్కడున్నది సత్య శివ 
సుందరమైన ఆత్మజ్ఞానం. సిద్దుడు యోగి కాడు. అవధూత కాడు. కేవలం సాధకుడు. అందుకే ఇంద్రియాలను వశంలో ఉంచుకొని, 
ఇంటిని ఇల్లాలిని వదలి జ్ఞానుల సంపర్కంలో నివసిస్తుంటాడు. ఇతడే 'బోధకుడు'గా తగినవాడు. అందుకే అతడు చెప్పిన కథను 
కృష్ణుడు వినిపిస్తున్నాడు. 


ఆ. అట్లు భక్తి( దన్ను నాశ్రయించిన శుచి । త్వాధికుండు నిర్మలాత్మకుండు 
నతులవినయపరుండు నగు విప్రవరుని వీ । క్షించి యిట్టులనియె సిద్దవరుండు 159 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తన్నున్‌= తనను; భక్తిన్‌= భక్తితో; ఆశ్రయించిన= ఉపదేశం కోరి ఆశ్రయించిన; శుచిత్వ+అధికుండు= 
మిక్కిలి పవిత్రుడు; నిర్మల+ఆత్మకుండు= నిర్మలమైన మనస్సు కలవాడు; అతుల= సాటిలేని; వినయపరు(డున్‌+అగు= వినయ 
శీలియెన, విప్రవరునిన్‌= బ్రాహ్మణశ్రేష్టుడిని; వీక్షించి= చూచి; సిద్దవరు(డు= సిద్దులలో శ్రేష్టుడు; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అట్లా భక్తిపూర్వకంగా తనను ఆశ్రయించి, ఉపదేశం కోరిన మిక్కిలి పవిత్రుడు, నిర్మలమైన మనస్సుకలవాడు, 
వినయశీలి అయిన ఆ (బ్రాహ్మణుడిని చూచి, సిద్దుడు ఇట్టా అన్నాడు. 


సీ, “పుణ్యంబు లగు కర్మముల నెప్పుడును జేసి । యింపారుచుండు నైహికసుఖంబుC 
ద్రిదినంబు( బడసితి ధీయుత! యత్యంత | యత్నలబ్ధం బైన యట్టి పదము 
పదపడి యొక మాత్ర భ్రంశంబు నొంది కా । మక్రోధ ముఖచిత్తముల విశేష 
ముల బొరింబొరి జన్మమును మరణంబును । గలుగంగ నేను దల్లులను దండ్రు 


తే. లను సహోదరులను బుత్తులను ననేక । జాతి కలితులం గాంచితి జున్ను( బాలు 
వివిధభంగుల వాని. ద్రావితి సుహృద్వి । యోగధననాశ దుర్దశ లొందెం బిక్కు 160 


ప్రతిపదార్థం: ధీయుత!= బుద్దిమంతుడా!; పుణ్యంబులు+అగు= పుణ్యప్రదాలైన; కర్మములన్‌= పనులను; ఎప్పుడునున్‌+చేసి= 
ఎల్లప్పుడు చేసి; ఇంపారుచున్‌+ఉండు= ఇష్టమైన; ఐహిక సుఖంబున్‌= ఇహలోక సంబంధమైన సుఖాలను; త్రిదివంబున్‌= స్వర్గాన్ని; 
పడసితిన్‌= పొందాను; అత్యంత= మిక్కిలి; యత్నలబ్దంబు+ఐన+అట్టి+పదము= ప్రయత్నంతో లభించిన అట్లాంటి స్వర్గ పదవిని; 
పదపడి= పొందిన అనంతరం; ఒక మా(త్రన్‌= ఒక (త్రుటికాలంలో; (భ్రంశంబున్‌+ఒంది= జారి; కామ(క్రోధముఖ= కామం, (క్రోధం 
మొదలైన; చిత్తమల విశేషములన్‌= మనస్సుకు సంబంధించిన అపరిశుభ్రతలచేత; పారిన్‌+పారిన్‌= మాటి మాటికి; జన్మమునున్‌= 
పుట్టటం; మరణంబునున్‌= చావటం; కలుగంగన్‌= కలుగగా; ఏను= నేను; తల్లులనున్‌; తండ్రులనున్‌; సహోదరులను= సోదరులను; 
పుత్రులనున్‌= కుమారులను; అనేక జాతి కలితులన్‌= చాలా జాతులతో కూడి ఉన్నవారిని; కాంచితిన్‌= చూచాను; జున్ను పాలు= 
జున్ను పాలను; వివిధ భంగులవానిన్‌= రకరకాలను; (త్రావితిన్‌= (త్రాగాను; సుహృద్‌= స్నేహితుల; వియోగ= పోగొట్టుకొనటం; 
ధననాశ= ధనం పోవటం; దుర్రశలు= చెడ్డ పరిస్థితులు; పెక్కులు= చాలా; ఒందెన్‌= వచ్చాయి. 


తాత్సర్యం: బుద్దిమంతుడా! పుణ్యం కలిగించే కార్యాలను ఎప్పుడూ చేయటంవలన కోరుకొన్న ఐహికసుఖాలను పొందాను. 
స్వర్గాన్నీ అందుకొన్నాను. మిక్కిలి ప్రయత్నంతో లభించిన అట్లాంటి స్వర్గపదవిని పొందిన అనంతరం ఒక తుటికాలంలో 
భ్రష్టుడివై అక్కడి నుండి జారిపోయి కామం, (క్రోధం మొదలైన ఎన్నో అపరిశుభ్రతలకు లోనై మాటిమాటికి పుట్టి చచ్చి 
ఇట్టా జననమరణచక్రంలో తిరుగుతూ ఉండిపోయాను. ఎంత మంది తల్లులను, తండ్రులను, అన్నదమ్ములను, కొడుకులను 
చూచానో లెక్కలేదు. ఎన్ని జాతులలో పుట్టానో దానికి లెక్కలేదు. ఎన్నిరకాల చనుబాలను (త్రాగానో ఎంతమంది స్నేహితులను 
పోగొట్టుకొన్నానో ఎంత ధనాన్ని నాశనం చేసికొన్నానో లెక్క చెప్పలేను. ఎన్నో దుర్రశలను అనుభవించాను. 


విశేషం: (ప్రసవమైన తరువాత 5,6 రోజులపాటు తల్లి శిశువుకు ఇచ్చే పాలను 'జున్నుపాలు' అంటారు. అది ఆరోగ్యప్రదం కాదని 
కొందరన్నా ఆధునికవైద్యం ఆ పాలు చాలా శక్తిమంతమైనవనీ, రోగనిరోధకత అత్యధికంగా ఆ పాలలోనే ఉంటుందని నిరూపించింది. 
ఈ పద్యంలో ఉన్న జున్నుపాలు చనుబాలే. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 73 


క. మానస శారీరము లగు । నానావేదనల వివిధ నరకగతుల దుః 
ఖానేకత్వ మొనర్చు వి । మాననవధబంధనప్రమర్దనకృతులన్‌. 161 


ప్రతిపదార్థం: మానస= మనస్సుకు సంబంధించిన; శారీరములు+అగు= శరీరానికి సంబంధించిన; నానా= అనేక; వేదనలన్‌= 
బాధలతో; వివిధ= చాలా విధాలైన; నరకగతులన్‌= నరకబాధల తీరుగా; దుఃఖ+అనేకత్వము+ఒనర్భు= అనేక దుఃఖాలను కలిగించే; 
విమానన= అవమానం; వధ= చంపటం; బంధన= కట్టివేయటం; ప్రమర్దన= చిత్రహింసచేయటం వంటి కృతులన్‌= కఠిన కార్యాలను. 


తాత్సర్యం: నేను పడ్డ (శ్రమ అంతా ఇంతా కాదు. మనసుతో బాధపడ్డాను. శరీరంతోనూ బాధపడ్డాను. నరకంలో పడే 
బాధలన్నీ ఇక్కడే పడ్డాను. అన్నిరకాల దుఃఖాలూ అనుభవించాను. అవమానం పొందాను. ఎన్నో మార్చు చంపగా చచ్చాను. 
నన్ను కట్టివేశారు. కొట్టి, చిత్రహింసలు పెట్టారు. ఇటువంటి కఠినశిక్షలన్నీ అనుభవించాను. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అనుభవించుచు నుండి విసివి లోకతంత్రంబు పరిత్యజించితి(; బదంపడి యాత్మప్రసాదంబున నిట్టి సిద్ది వడసితి; 
నింక లోకంబుల నాలోకింప నాకుం బ్రజాసర్గంబు గల యంత గాలంబును శుభంబ నిరంతరంబై కలుగుచుండు; 
నే నంతకంతకు నెక్కుడు లెస్సయగు దశలన పొందుదు; బ్రహ్మానందంబు సులభంబి యని పలికి మటియును. 

162 


ప్రతిపదార్థం: అనుభవించుచున్‌+ఉండి= అనుభవిస్తూ ఉండి; విసివి= విసుగు పుట్టి; లోక తంత్రంబున్‌= లోకవ్యాపారాన్ని; 
పరిత్యజించి తిన్‌= పూర్తిగా వదలిపెట్టాను; పదంపడి= ఆ వెనుక; ఆత్మప్రసాదంబునన్‌= ఆత్మజ్ఞానంచేత; ఇట్టి సిద్ది+పడసితిన్‌= 
ఇట్టాంటి సిద్దసమాధిస్థితిని పొందాను.; ఇంకన్‌= ఇక మీదట; లోకంబులన్‌+ఆలోకింపన్‌= జగత్తును చూడగా (సాక్షీభూతుడుగా 
చూడగా); నాకున్‌= నాకు; ప్రజా+సర్గంబు= మనుష్యులను వదలిపెట్టి స్వభావం; కల+అంత+కాలంబును= ఉన్నంతకాలమూ; 
శుభంబు+అ= మేలే; నిరంతరంబై= నిరంతరంగా; కలుగుచుండున్‌= కలుగుతూ ఉంటుంది; ఏను= నేను; అంతకున్‌+అంతకున్‌= 
అంతకంతకూ; లెస్స+అగు= మేలైన (ఉన్నతమైన); దశలన్‌+అ= దశలనే; పొందుదున్‌= పొందుతాను; (బ్రహ్మానందంబు= 
(బ్రహ్మానందస్థితి; సులభంబు+అ= అందుకొనటం సులభమే; అని పలికి= అని చెప్పి; మజియునున్‌= ఇంకా 


తాత్పర్యం: అట్టా భిన్నబాధలను అనుభవిస్తూ ఉండి విర్తక్తిపుట్టి లోకవ్యాపారాన్ని సంపూర్ణంగా వదలిపెట్టిన వెనుక జ్ఞానోదయమై 
ఆత్మప్రసాదంచేత ఈ సిద్దసమాధిచేత ఈ సిద్దసమాధిస్థితి ఏర్పడినది. ఇక లోకాలను సాక్షీభూతుడుగా చూడటంవలన 
నాకు మనుష్యులతో సంబంధం లేనంత కాలమూ ఎప్పుడూ మంచిదే జరుగుతున్నది. నేను అంతకంతకూ ఉన్నతమైన 
దశలనే పొందుతాను. చివరికి (బ్రహ్మానందస్థితి కూడా కష్టమేమీ కాదు” అని చెప్పి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: ఈ కథలోని రహస్యమంతా “ప్రజాసర్గము” అనేమాటలో ఉన్నది. బంధంవలన క్లేశమూ, విముక్తివలన మోక్షమూ కలుగుతాయి. 
లోకతంత్రం వదలిపెట్టటమే బంధరాహిత్యం. అపుడు జనులతో (ప్రజ అంటే సంతానం అని, తోడి మనుష్యులని రెండు అర్థాలు 
ఉన్నాయి. బంధం ఈ ఇరువురిలోనూ ఉంటుంది.) సంసర్గం అంటే బంధం ఉండదు. సర్గం అంటే విసర్దనం. వదలిపెట్టటం. 
ప్రజాసర్గమంటే మనుష్యులను వదలిపెట్టటం. అందుకే యోగిలక్షణాలను గురించి చెప్పుతూ భగవద్గీతలో “ఏకాంత వాసం చేయటం 
(ప్రధానంగా చెప్పారు. 


ఉ.  '్రీతు(డనైతి నీ దెసంబరిస్పుటభంగిని జెప్పు మెద్ది నా 
చేత నుపాస్తిమై.బడయం జేరితి నీ కది గల్లు నట్లుగా 


74 శ్రీమదాంధ్ర నముహాభారతము 


జూతు నవశ్యమున్‌ వినయసుందర! నన్ను నెటింగి వచ్చి తీ 
వీ తెలి వస్మదీయ మతికెక్కిన నిన్ను. బరిగ్రహెంచితిన్‌.' 163 


ప్రతిపదార్థం: వినయసుందర!= వినయంచేత అబ్బిన అధ్యాత్మిక సౌందర్యంకలవాడా!; నీ దెసన్‌= నీ పట్ట; ప్రీతుండన్‌+ఐతిన్‌= 
ప్రసన్నతను పొందాను; ఎద్ది= ఏది; ఉపాస్తిమైన్‌= ఉపాసనతో; నా చేతన్‌+పడయన్‌+చేరితి(ని)= నావలన పొందటానికి ఇక్కడికి 
వచ్చానో; పరిస్సుట భంగిన్‌= స్పష్టంగా; చెప్పుము; నీకున్‌; అది= ఆ స్థితి; కల్లు+అట్లుగాన్‌= కలిగే విధంగా; అవశ్యమున్‌= తప్పకుండా; 
చూతున్‌= చూస్తాను (వరమిస్తాను); ఈవు= నీవు; ఈ తెలివిన్‌= ఈ ఆత్మజ్ఞానంతో; నన్నున్‌+ఎటింగి+వచ్చితి(వి)= నన్ను 
తెలిసికొని వచ్చావు; అస్మదీయ= మా; మతికిన్‌+ఎక్కిన= మనసుకు వచ్చిన; నిన్నున్‌= నిన్ను; పరి[గ్రహించితిన్‌= శిష్యుడిగా స్వీకరించాను. 


తాత్సర్యం: 'ఓ బ్రాహ్మణోత్తమా! నీలో వినయంచేత అబ్బిన దివ్యసౌందర్యం ఉన్నది. ఆత్మశోధన ఉన్నది. అందుకే నన్ను 


గురువుగా గుర్తించి వచ్చావు. నీ విషయంలో నేను ప్రసన్నత పొందాను. నీవు మాకు నచ్చావు. నిన్ను శిష్యుడిగా స్వీకరించాను. 
నన్ను ఉపాసించి ఏమి సాధించదలచుకొన్నావో స్పష్టంగా చెప్పుము. అది నీకు అబ్బేటట్లు తప్పకుండా చేస్తాను. 


క. అనుడు నతండు హర్షించుచు । 'నను( బరతత్త్వ ప్రబోధనమునం గృతార్జా 
త్మునిం జేసి జన్మమృతి దుః। ఖ నిరాస మొనర్పు పరమకారుణ్యనిధీ!' 164 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అతండు= ఆ బ్రాహ్మణోత్తముడు; హర్షించుచున్‌= సంతోషపడుతూ; పరమ కారుణ్యనిధీ!= 
ఉత్తమ కరుణకు నిధివంటివాడా! (కరుణాసాగరా!); ననున్‌= నన్ను; పరతత్త్య ప్రబోధనమునన్‌= పరతత్తాన్ని గురించి ప్రబోధించటం 
ద్వారా; కృతార్థ+ ఆత్మునిన్‌+చేసి= ధన్యుడిని చేసి; జన్మ= పుట్టుకవలన; మృతి= మరణంవలన; దుఃఖ= పుట్టే దుఃఖం; నిరాసము= 
(యొక్క) త్యాగం; ఒనర్పుము= కలుగజేయుము. 


తాత్సర్యం: ఆ విధంగా సిద్దుడు పలుకగా బ్రాహ్మణుడు చాలా సంతోషించి 'ఓ మహాత్మా! నీవు గొప్ప కరుణా సముద్రుడవు. 
నాకు పరతత్త్వాన్ని గురించి బోధించి నన్ను ధన్యుడిగా చేయుము. జననమరణాలవలన పుట్టే దుఃఖంనుండి నన్ను దూరం 
చేయుము. నాకు ఇంక ఏ వరమూ వద్దు" అన్నాడు. 


వ. అనుచుం దచ్చరణంబులు కరంబుల నవలంబించి, ప్రణతి యాచరించి, కేలు మొగిచి యున్న నయ్యుర్వీ 
సురోత్తముతో నా సిద్దసత్తముండు 'నీకుం బరిపాటిం జెప్పిన; సావధానమానసుండవై యాకర్ణింపు మని 
యిట్లనియె. 165 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తద్‌+చరణంబులు= అతడి పాదాలు; కరంబులన్‌= చేతులలో; అవలంబించి= పట్టుకొని; 
ప్రణతి= నమస్కారం; ఆచరించి= చేసి; కేలు మొగిలి+ఉన్న= చేతులు జోడించి ఉన్న; ఆ+ఉర్వీసుర+ఉత్తమునితోన్‌= ఆ |బ్రాహ్మాణోత్త 
ముడితో; ఆ సిద్దసత్తముండు= ఆ సిద్దోత్తముడు; నీకున్‌+పరిపాటిన్‌+చెప్పెదన్‌= నీకు ఈ విషయాన్ని (క్రమంగా చెప్పుతాను; స+అవధాన 
మానసుండవు+ఐ= ఏకా(గ్రచిత్తం కలవాడై; ఆకర్లింపుము+అని= వినుమని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అంటూ అతడి పాదాలను చేతలతో పట్టుకొని నమస్కారం చేసి చేతులు జోడించి ఉన్న ఆ (బాహ్మణుడితో 
ఆ సిద్దుడు “నీకు ఈ విషయం ఒక (క్రమంలో చెప్పుతాను. ఏకా[గ్రచిత్తంతో వినుము” అంటూ ఇట్లా చెప్పాడు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 75 


ఆ. “ధర్మసాధనంబు దనువు; ధర్మము పరి। జ్ఞానదాయి యట్లు గాన తనువు 

నోమవలయు మర్తు( డేమిటి నేమటి । కాత్మహితము గోరి యనఘచరిత! 166 
ప్రతిపదార్థం: అనఘచరిత!= ఓ పుణ్యచరిత్రుడా!; తనువు= ఈ శరీరం; ధర్మసాధనంబు= ధర్మాన్ని సాధించటానికి గొప్ప ఉపకరణం; 
ధర్మము= మరి ఆ ధర్మం; పరిజ్ఞానదాయి= విశిష్టమైన మోక్షజ్ఞానాన్ని ఇస్తుంది; అట్టు+కాన= అందుచేత; మర్ష్యుండు= మనుష్యుడు; 
ఏమిటన్‌= ఏ విధంగానైనా సరే; ఏమజణక= ఏమరకుండా; ఆత్మహితము+కోరి= తన [శ్రేయస్సును కోరి; తనువున్‌= శరీరాన్ని; 
ఓమన్‌+వలయున్‌= రక్షించుకొనాలి. 
తాత్సర్యం: ఓ పుణ్యాత్మా! ధర్మసాధనకు ఈ శరీరం ఒక గొప్ప సాధనం. మరి ధర్మం విశిష్టమైన మోక్షజ్ఞానాన్ని 
(ప్రసాదిస్తుంది. ఈ కారణంచేత మనుష్యుడు ఏ విధంగానైనా సరే ఏమరకుండా తన శ్రేయస్సును కోరి, శరీరాన్ని రక్షించుకొనాలి. 
విశేషం: దేహాన్ని నిర్లక్ష్యం చేస్తే తరువాత ఏ సాధనా చేయజాలము. అందుకే 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌' అని 
కాళిదాస మహాకవి కూడా శివుడిచేత అనిపించాడు. మనం చేసే సాధనల జయాపజయాలకు ఆధారం కూడా దేహమే. 
దానిని ఆరోగ్యంగా దృఢంగా ఉత్సాహవంతంగా సంరక్షించుకొంటే, వాక్కు, మనస్సు రెండూ నియంత్రణలో ఉంటాయి. 
ఈ మూడింటినీ కలిసి త్రికరణాలు” అంటారు. ఈ మూటి శుద్ది లేనిదే యోగం సిద్ధించదు. ఏ విధంగా దేహాన్ని నిర్లక్ష్యం 
చేస్తామో దాని ఫలితాలు ఎట్టా ఉంటాయో తరువాత వివరిస్తున్నాడు. 


వ. ఏమటుటల తెబింగు వివరించెద. 167 
ప్రతిపదార్థం: ఏమజుటల= ఏమరుపాటుల; తెజంగు= పద్దతులను; వివరించెదన్‌= వివరిస్తాను. 
తాత్సర్యం: ఏమరుపాటు పొందే పద్దతులను వివరిస్తాను వినుము. 


సీ తన సత్త్వమును బలంబును దన కయ్యెడు । కాలంబు నారయయణగా( దలంప( 
డాహారముల గొను నవియును నగునవి । గానివి యను వివేకంబు బుద్ధిం 
జొనుప(డు బహుళభోజన మొక మరి సేయు । నొక మరి దుర్శిష్ట నుపవసించు 
గతకాలమును నపక్వంబును గురుదుష్ట । విషమవిరుద్ధము విపులరసము 


తే. నైన యన్నముదా నరయక భుజించు(। గుడుపుపై( గుడ్డు దిననిద్ర గూరు సురత 
పరత నొందు. బె ల్లాయాసపడు విమూఢు(। డతని బాధించు దోషత్రయంబు. గెరలి. 168 


ప్రతిపదార్థం: విమూఢుండు= మందబుద్ది; తన సత్యమునున్‌= తన స్వభావ సిద్దగుణాన్ని; బలంబునున్‌= శక్తిని; తనకున్‌+ 
అయ్యెడు+కాలంబున్‌= తన కాలనియమాన్ని; అరయంగాన్‌+తలంపండు= పూర్తిగా గ్రహించడు; ఆహారములు+కొనున్‌= తిండ్లు 
తింటాడు; అవియును= అవికూడా; అగునవి= సరిపడేవి; కానివి= సరిపడనివి; అను వివేకంబు= అనే విచక్షణను; బుద్దిన్‌*చానుపం 
డు= బుద్దిలోనికి ప్రవేశింపనీడు; ఒక మరి= ఒక సారి; బహుళభోజనము+చేయున్‌= మిక్కిలిగా తింటాడు; ఒక మరి= మరొకసారి; 
దుర్నిష్టన్‌= భయంకరమైన నిష్టతో; ఉపవసించున్‌= ఉపవాసం ఉంటాడు; గతకాలమునున్‌= వండి చాలా కాలమైనదీ; అపక్వమునున్‌= 
సరిగా ఉడకనిది; గురు= తొందరగా పాకం కానిదీ; దుష్ట= పదార్థదోషం కలిగినదీ; విషమ= విరుద్దపదార్థాల కలయిక కలిగినదీ; 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరుద్దము= సమయానికి వ్యతిరేకమైనదీ; విపులరసమున్‌+ఐన+అన్నమున్‌= మిక్కిలి జావగా ఉన్న అన్నాన్ని (ఆహార పదార్ధాలను); 
తాన్‌= తాను; అరయక= మంచి చెడులు పట్టించుకొనక; భుజించున్‌= తింటాడు; కుడువుపైన్‌= తిండిపైన (అనగా తిన్న వెంటనే); 
కుడ్బున్‌= మళ్ళీ తింటాడు; తినన్‌= తిన్నవెంటనే; నిద్రన్‌+కూరున్‌= నిద్రలో మునిగిపోతాడు; సురత పరతన్‌+ఒందున్‌= మైథునంలో 
పరవశుడైపోతాడు; పెల్టు+ఆయాసపడున్‌= మిక్కిలి ఆయాసపడతాడు; (అట్లాంటి) అతనిన్‌= ఆ వ్యక్తిని; దోషత్రయంబు= వాత, 
పిత్త, శ్రేమ్మాలనబడే త్రిదోషాలు; కెరలి= విజృంభించి; బాధించున్‌= బాధిస్తాయి. 


తాత్పర్యం: మూర్చుడైనవాడు తన స్వభావసిద్ద గుణాన్ని, శక్తిని, తన కాలనియమాన్ని గుర్తించకుండానే ఆహారం తింటూ 
ఉంటాడు. ఆ ఆహారము తనకు సరిపడుతుందా? సరిపడదా? అనే విచక్షణను కూడా మనస్సులోనికి రానీయకుండా 
తింటుంటాడు. ఒక్కొక్కసారి విపరీతంగా తింటాడు. మరొక్కసారి భయంకరంగా నిష్టనుపూని ఉపవాసం చేస్తాడు. వండి 
ఎంతోకాలం గడిచిపోయినవి, సరిగా ఉడకనివి, తొందరగా పాకం కానివి, పదార్థదోషం కలిగినవి, విరుద్దపదార్థాల కలయిక 
కలిగినవీ, సమయానికి వ్యతిరేకమైనవీ, మిక్కిలి జావగా ఉన్నవీ అయిన ఆహారపదార్థాలను మంచిచెడులు పట్టించుకొనకుండా 
తింటాడు. తిన్నవెంటనే మరల తింటాడు. తినిన వెంటనే ని(ద్రలోనికి జారిపోతాడు. మైథునంలో పరవశుడై మిక్కిలి 
ఆయాసపడతాడు. అట్లాంటి వ్యక్తిని వాతపిత్తశ్రేషాలు విజృంభించి బాధిస్తాయి.” 


విశేషం : అన్ని రోగవికారాలకు మూలం ఆహారమే అన్నది ఆయుర్వేద సిద్దాంతం. తన సహజగుణం పిత్త మని గుర్తించాక దానికి 
విరుద్దమైన ఆహారం (గ్రహిస్తే ఏమవుతుంది? అట్లాగే తన శక్తికి మించి తినవచ్చునా? కాలనియమం అక్కరలేదా? ఈ మూడూ 
ఎవడు పట్టించుకొనడో వాడికి ఆహారమే శత్రువు అవుతుంది. 


అట్లాగే విపరీతంగా తినటమూ, అతికరఠినంగా ఉపవసించటమూ రెండూ అనారోగ్యకారణాలే. వేడిగా ఉన్నప్తుడే తినాలి. 
వంటలో వాడే పదార్థాల నడుమ ఒక ఆనుకూల్యం ఉంటుంది. దానిని అట్టాగే పాటించటం ఆయా ప్రాంతాలలో మంచిదని 
ఆయుర్వేదం చెప్పుతున్నది. తిన్నవెంటనే నిద్రించరాదు. కొంతసేపు తిరగాలి (భుక్తా ఏశతపదం గచ్చేత్‌ - తిని నూరు అడుగులు 
నడవాలి). నిద్ర మొదలుపెట్టిన వెంటనే 'సంగమం'” నిషిద్ధం. ఇట్టాంటి దుష్ప్రవర్తన ఆహారవిషయంలోను, విహారంలోను ఉన్నప్పుడు 
వాత, పిత్త, శ్లేష్మాలు (ప్రకోపిస్తాయి. వాటి మూలానే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతాయి. 


వ. అని చెప్పి. 169 
ప్రతిపదార్హం: అని చెప్పినవాడై- తరవాతి పద్యంతో అన్వయం. 
థి నయా. 


శ్లేష్మాది రోగవికారంబుల నిరూపించుట (సం.14-17-14) 
ఆ. “అర్దకర్మలోప మపచయ మొనరించు । ననఘ! దేహమున కనర్హవేగ 
ధారణములు రోగతతి జనింప(గ( జేయు(। గామరోషములను గాయ మెడలు. 170 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; అర్హ= తగిన; కర్మ= పనిని; లోపము= చేయకుండటం; దేహమునకున్‌= శరీరానికి; అవచయమున్‌= 


లోపాన్ని; ఒనరించున్‌= కలిగిస్తున్నది; అనర్హ= తగని; వేగధారణములు= ఉద్రిక్తతలను పొందటం; రోగతతిన్‌= రోగ సముదాయాన్ని; 
జనింపంగన్‌+చేయున్‌= పుట్టిస్తాయి; కామ= కామంతోనూ; రోషములను= రోషంతోనూ; కాయము= శరీరం; ఎడలున్‌= నశిస్తుంది. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్మా! తగిన పనిని చేయకుండా ఉండటం దేహస్థితిని మార్చివేస్తుంది. తగని ఉద్రేకాలు పుట్టుతాయి. 
వాటితో అన్నిరోగాలూ పుట్టుకొనివస్తాయి. కామ(క్రోధాదులు విజృంభించి దేహాన్ని నశింపజేస్తాయి. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 77 


విశేషం : మనిషి దేహాన్ని కాపాడేది ఎప్పుడు ఏది ఎట్లా చేయాలో అట్లా చేయటం. అని సారాంశం. అపచయమంటే 'కోత' సుకర్మ 
దేహాన్ని పోషిస్తుంది. దుష్టకర్మ దేహాన్ని కోస్తుంది. 


క. అత్యంతప్రబలంబులు । పైత్యవికారములు రేంగి ప్రాణములకు శీ 
ఘ్రాత్యయముం జేయు మహౌ । ద్దత్యంబున నెలవు వెడల దటిమి సుచరితా! 171 


ప్రతిపదార్థం: సుచరితా!= పుణ్యచరితా!; అత్యంత= మిక్కిలి; ప్రబలంబులు= బలిష్టాలైన (శక్తి మంతాలైన); పైత్య వికారములు= 
పైత్యాది గుణాల వికారాలు; రే6౧= విజృంభించి; మహా+జాద్దత్యంబునన్‌= గొప్ప విజృంభణతో (పట్టరాని రీతిలో); నెలవు= స్థానం; 
వెడలన్‌+తజీమి= వదలిపోయేటట్టుగా తరిమికొట్టి; ప్రాణములకున్‌= ప్రాణాలకు; శీఘ్ర+అత్యయమున్‌= తొందరగా వదలిపోవటాన్ని; 
చేయున్‌= కలగ చేస్తాయి. 


తాత్సర్యం: పుణ్యచరిత్రుడా! మునుపు చెప్పిన ఆహారవిహారాదుల నియమరాహిత్యంచేత 'పైత్యవికారాదులు పుట్టుతాయి. 
అవి రేగితే వాటిని నియంత్రించటం దుస్వాధం. వాటి ఉద్దతికి తట్టుకొనజాలని ప్రాణాలు తమతమ నెలవులు వదలి 
పారిపోతాయి. (అంటే మనిషి మరణానికికూడా దారితీస్తాయని అర్థం). 


తే.  అవ్వికారంబు లెక్కుడై యడరి యెచ్చ। టెచటు భిన్నంబు సేయు నయ్యెడలు మర్మ 
నామకంబులు మర్శభిన్నత్వ మెట్లు । సేయకుండు( బరిచ్యుతి జీవమునకు? 172 


ప్రతిపదార్థం: ఆ+వికారంబులు= ఆ వికారాలు; ఎక్కుడు+ఐ= అధికమై; అడరి= విజృంభించి; ఎచ్చటు+ఎచటు= ఎక్కడెక్కడ; 
భిన్నంబు+చేయున్‌= నాశనం చేస్తాయో; ఆ+ఎడలు= ఆ చోటులు; మర్మనామకంబులు= మర్మస్థానాలని పిలువబడుతాయి; 
మర్శభిన్నత్వము= మర్మావయవాలు నశించటం; జీవనమునకున్‌= జీవానికి; పరిచ్యుతిన్‌= నాశనాన్ని; ఎట్టు+చేయక+ఉండున్‌?= 
ఎట్టా కలిగించకుండా ఉంటుంది? 


తాత్సర్యం: ఆ వికారాలు విజృంభించి మర్మస్థానాలను దెబ్బతీస్తాయి. మర్శస్థానాలు దెబ్బతినటమంటే ప్రాణాలు పోవటమనే 


అరం. 
ర్హా 


విశేషం : ఆధునిక పాశ్చాత్యవైద్యం రోగాలను గుర్తించే పద్దతికంటె ఆయుర్వేదపద్దతి భిన్నం. ఆయుస్సును పెంచే ఆరోగ్యపద్దతులు 
ఆహారవిహారనియమాలు. ఈ రెంటినీ పాటించనివాడిలో వాత, పిత్త, శ్లేష్మ వికారాలు విజృంభిస్తాయి. వికారమంటే “అసాధారణ స్థితి” 
అని అర్థం. శ్లేష్మవాతాలు పిత్తంలో కలిసి, పిత్త శ్లేష్మాలలో వాతం కలిసి, వాతంలో పిత్త శ్లేష్మాలు కలిసి - ఇట్టా పొందే అసాధారణ 
స్టితివలననే గుండె, మెదడు, మూ(త్రపిండాలు, శ్వాసకోశాలు (ఇవే మర్మావయవాలు) ఎట్టా దెబ్బతింటాయో ఈ పద్యంలో 
వివరించబడింది. ప్రాణహాని వీటివల్లనే వస్తుందని అర్థం. 


క. వినుము తెలియంగ శ్లేష్మం । బను దోషం బార బరగి యవయవములు జా 
డ్యనిరూఢంబులుగా( జే। యును లోపలి బయలు నెల్ల నొయ్యన కప్పున్‌. 173 
ప్రతిపదార్థం: శ్లేష్మంబు+అను దోషంబు= శ్లేష్మమనే దోషం; ఆరన్‌+పరంగి= బాగా వ్యాపించి; అవయవములు= దేహంలోని భిన్న 


అవయవాలను; జాడ్య= రోగ; నిరూఢంబులుగాన్‌= కలిగిన స్టానాలుగా; చేయును= చేస్తుంది; లోపలి+బయలున్‌+ఎల్లన్‌= అంతర్బాహ్య 
శరీరాన్ని అంతటినీ; ఒయ్యనన్‌= (క్రమక్రమంగా; కప్పున్‌= ఆక్రమిస్తుంది; తెలియంగన్‌= బాగా; వినుము. 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇక శ్లేష్మం ఎట్టాంటిదో చెప్పుతాను వినుము. శ్లేష్మదోషం ఏఏ అవయవంమీద వ్యాపిస్తుందో అది రోగ స్థానం 
అవుతుంది. అంతే కాదు; [క్రమక్రమంగా లోపలి, బయటి ఇంద్రియాలన్నింటినీ శ్లేష్మం ఆక్రమించే లక్షణం కలిగినది. 


వ. పదంపడి. 174 
తాత్సర్యం: ఆ తరువాత (తరువాతి పద్యంతో అన్వయం) 


క. కుత్తుకకు నడ్డుపడు, నూ । ర్పొత్తిలి పోనీక యాంగు, నూర్చ్వశ్వాసం 
బెత్త(గ( జేయును; జీవుం । డత్తనువున నుండనేర కంతట వెడలున్‌. 175 


ప్రతిపదార్థం: కుత్తుకకున్‌= గొంతుకు; అడ్డుపడున్‌= అడ్డుపడుతుంది; ఊర్పు= ఊపిరి; ఒత్తిలిపోనీక= ప్రక్కకు తప్పించుకొని 
పోనీయకుండా; అంగున్‌= ఆపుతుంది; ఊర్ష్యశ్వాసంబు= ఎగ ఊపిరి; ఎత్తంగన్‌+చేయును= పీల్చేటట్టు చేస్తుంది (ప్రాణోత్కమణ 
సమయంలోనే అట్లా పీల్చుతారు); బీవుండు; అంతటన్‌= అపుడు; ఆ తనువునన్‌= ఆ శరీరంలో; ఉండన్‌+నేరక= ఉండలేక; 
వెడలున్‌= బయటికి వెళ్ళిపోతాడు. 


తాత్పర్యం: ఆ శ్రేష్మగుణం (కళ్ళి మొదలైన రూపాలలో) గొంతుకలో అడ్డుపడుతుంది. దానివలన ఊపిరి సజావుగా 
పీల్చుకొనటానికి వీలుండదు. అపుడు ఎగశ్వాసతో ప్రాణం చాలా ఇబ్బందిపడుతుంది. జీవుడు ఇక ఆ శరీరంలో ఉండలేక 
బయటికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్లేష్మం ప్రాణాంతకమవుతుంది. 


కు స్రోతోమార్గంబుల( జూ । వే తమ కర్పంబు లైన విషయంబులం బ్ర 

స్పీతమతిం జాతుర్యో । పేతములై యింద్రియంబు లేనును బట్టున్‌. 176 
ప్రతిపదార్థం: ఇం(ద్రియంబులు+ఏనునున్‌= ఐదు ఇం(ద్రియాలు; ప్రస్సీతమతిన్‌= ప్రకాశించే బుద్దితో; చాతుర్య+ఉపేతములు+ఐ= 
నేర్పుతో కూడినవై; తమకున్‌+అర్హంబులు+ఐన= తమకు తమకు తగిన; విషయంబులన్‌= విషయ సుఖాలను; స్రోతస్‌+మార్గంబులన్‌= 
నవరం(ధ్రాల ద్వారా; పట్టున్‌= అనుభవిస్తాయి; చూవే!= సుమా! 
తాత్పర్యం: కాళ్ళు; చేతులు మొదలైన అవయవాలు బుద్దిచేత ప్రబోధించబడి మిక్కిలి నేర్పుతో నోరు, ముక్కు, చెవులు 
మొదలైన నవరంధ్రాల ద్యారా తమకు ఏ విషయసుఖాలు కావాలో వాటిని అనుభవిస్తుంటాయి సుమా! 
నిశేషం : వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలు కర్మేంద్రియాలు. త్వక్‌, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణాలు మొదలైనవి జ్ఞానేంద్రియాలు. 
నోరు, ముక్కురం(ధాలు, చెవులు, కళ్ళు, పాయు, ఉపస్థలు నవద్యారాలు, మనిషి పొందే సుఖాలను విషయసుఖాలంటారు. కళ్ళద్యారా 
చూస్తాము. నోటిద్వారా తింటాము. ఇట్లాగే ఇతర అవయవాల విషయమూ (గ్రహించవచ్చును. నేర్పుతో అనుభవించటం అంటే ఆ 
సుఖాన్ని అనుభవిస్తున్నామన్న స్పృహకూడా కలుగకుండా అనుభవించటం అని అర్థం. 
క _ స్రోతోమార్గములు గఫము । చేత నిరుద్దంబు లైన. జెడు నింద్రియజా 

తాతతశక్తులు దానను । వీతములగు. జేష్టితములు విను మనుజులకున్‌. 177 


ప్రతిపదార్థం: విను= జాగ్రత్తగా వినుము; మనుజులకున్‌= మనుష్యులకు; (స్రోతస్‌+మార్గములు= నవరంధ్రాది మార్గాలు ((స్రోతమంటే 
జారటం, కారటం, ప్రవహించటం అని అర్థం); కఫముచేతన్‌= కళ్ళెచేత; విరుద్దంబులు+ఐనన్‌= అడ్డుపెట్టబడగా ఇంద్రియజాత= 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 79 


ఇం[ద్రియసమూహానికి చెందిన; ఆతత= గొప్ప; శక్తులున్‌; చెడున్‌= నళిస్తాయి; దాననున్‌= దానితో; చేష్టితములు= ఇంద్రియ 
కార్యకలాపాలు; వీతములు+అగున్‌= ఆగిపోతాయి. 
తాత్సర్యం: ఎప్పుడైతే కళ్ళె నవరంధ్రాలకు అడ్డుపడుతుందో అప్పుడు ఇంద్రియశక్తులు నశిస్తాయి. దానితో అన్ని అవయవాల 


కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. 


తే. వాయు వంగంబులందు దుర్వ్యాస్తి. గదిరి । నొవ్వు( దెవులును బుట్టించు(, గ్రొవ్వు సెటుచు, 
సందు లెడలించు. గ్రమమున నెందు6. బరంగి। తనువు మ్రానుగ జేసి జీవుని వెలార్డు. 178 


ప్రతిపదార్థం: వాయువు= నాశమనే దోషం; అంగంబులందున్‌= అవయవాలలో; దుర్యాప్తిన్‌= మిక్కిలి అనియం(త్రితంగా వ్యాప్తిపొంది; 
కదిరి= విజృంభించి; నొవ్వున్‌= బాధను; తెవులునున్‌= రోగాన్ని; పుట్టించున్‌= పుట్టిస్తుంది; (క్రొవ్వు= మదాన్ని; చెణుచున్‌= నశింపజేస్తుంది; 
సంధులు= సంధిస్థానాలను; ఎడలించున్‌= బలహీనపరుస్తుంది; క్రమమునన్‌= మెల్లగా; ఎందున్‌= అన్నిచోట్లా; పరంగి= వ్యాపించి; 
తనువున్‌= శరీరాన్ని; మ్రనుగన్‌+చేసి= కొయ్యబారేటట్టు చేసి; జీవునిన్‌= ప్రాణాన్ని; వెలార్చున్‌= బయటికి పడవేస్తుంది. 
తాత్సర్యం: వాతదోషం అన్ని అవయవాలలోనూ అనియంత్రితంగా వ్యాపించి విజృంభిస్తుంది. బాధను, రోగాన్ని కలిగిస్తుంది. 
(క్రొవ్వును కరగించి, సంధిస్థానాలను బలహీనపరుస్తుంది. క్రమంగా అన్ని చోట్లా వ్యాపించి, దేహాన్ని కొయ్యబారేటట్టు 
చేస్తుంది. చివరికి ప్రాణం పోయేటట్లు కూడా చేస్తుంది. 


నిశేషం : “పక్షవాతం” మొదలైన రోగాలు సరిగ్గా ఇట్లాగే వ్యాపిస్తాయి. సంధులు అంటే కీళ్ళు అని అర్థం. అందుకే 'అజీర్లేన వినా వాతం 
(న భవతి) “అజీర్తి లేకుండా “వాతం” రాదు అని ఆయుర్వేదం చెప్పుతున్నది. అనియతాహారం అనియతమైన వాతానికి మూల 
మవుతుందని భావం. 


క. నాలుక యాడుట కేలుం । గాలు ముడు(ప( జాప నగుట కాయంబున యం 

దీ లీలలు వాయుగతుల్‌ । మేలే నివి గలుగు. దక్కుమే లమలాత్మా! 179 
ప్రతిపదార్థం: అమల+ఆత్మా!= పుణ్యాత్మా!; నాలుక+ఆడుట= నాలుక ఆడటం; కేలున్‌+కాలున్‌+ముడుపన్‌+చాపన్‌+అగుట= 
చేతులు, కాళ్ళు ముడవటానికి, చాపటానికి కావటం; కాయంబున+అందున్‌= దేహంలో; ఈ లీలలు= ఈ పనులు; వాయుగతుల్‌= 


వాతగుణానికి చెందిన వ్యాపకధర్మాలు; మేలు+ఏని= సక్రమంగా ఉంటే; ఇవి కలుగున్‌= ఈ పనులూ ఉంటాయి; తక్కు+మేలున్‌= 
తక్కువ, ఎక్కువలు కూడా; కలుగున్‌= కలుగుతుంటాయి. 


తాత్పర్యం: పుణ్యాత్మా! నాలుకను కదలించటం, చేతులు కాళ్ళు ముడవటం, చాపటం మొదలైన పనులు దేహంతో 
వాతగుణ(ప్రసారధర్మాలు సరిగా ఉంటేనే చేయగలుగుతాము. లేకపోతే ఎక్కువ తక్కువలు అవుతాయి. (అంటే ఆ పనులు 
సక్రమంగా చేయలేమని అర్థం). 


విశేషం : ఇప్పటికీ పక్షవాతవ్యాధిని గుర్తించటానికి నాలుకను ఆడించుమంటారు. చేతులు, కాళ్ళు చాపుమంటారు, ముడువుమంటారు. 
వాతప్రకోపంవలన ఈ పనులు చేయలేకపోతారు. వాతం నియతంగా ఉంటే ఈ పనులు చేయగలుగుతాము. అందువలన వాతంలోని 
మేలు కీళ్ళే ఈ సమస్యలకు మూలమని అర్థం. 


క. ఎక్కటి యిట్టివి దోషము । లొక్కొకమటి రెండు మూండు నొదవి బెరయు౯దా 
నక్కీడు సన్నిపాతం । బక్కజముగ( దనువు( బాపునది జీవాత్తున్‌. 180 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 933 


ఆ రాత్రి గడిపారు. వేకువనే శ్రీకృష్ణుడు అర్జునుడిని అక్కడే ఉండవలసిందని చెప్పి, తాను బంగారురథం ఎక్కి, 
ద్యారకాపురానికి వెళ్ళి, పురజనుల, మంత్రుల సమక్షంలో రైవతకమహోత్సవాన్ని చాటించటానికి ఆజ్ఞాపించాడు. 


చ. పొలుపుగం బూసి కట్టి తొడి భూరివిభూతిప్రకాశితంబుగా. 
గలయంగ6 దత్పురీజనులు కాంస్యమృదంగముకుందవేణుకా 
హలపటహధ్వనుల్‌ చెలంగ నాటలు( బాటలు నొప్పె నెల్లవా 
రలు జని చేసి రర్దనలు రైవతకాద్రికి నుత్సవంబుతోన్‌. 174 


ప్రతిపదార్థం: తత్‌+పురీ, జనులు= ఆ ద్వారకానగర ప్రజలు; ఎల్లవారలున్‌= అందరూ; పొలుపుగన్‌= అందంగా; పూసి= 
మైపూతలు పూసుకొని; కట్టి= వస్త్రాలు కట్టి; తొడి= సొమ్ములు ధరించి; భూరి, విభూతి= గొప్పసంపద; ప్రకాశితంబు, కాన్‌= 
ప్రకటమయ్యేటట్లుగా; కలయయగన్‌= కూడగా; కాంస్య, మృదంగ, ముకుంద, వేణు, కాహళ; పటహ, ధ్వనుల్‌= కంచుతాళాల 
యొక్క, మృదంగాలయొక్క, ముకుంద వాద్య విశేషాలయొక్క, పిల్లన గోవులయొక్క, కాహళవాద్యాలయొక్క, తప్పెటలుయొక్క; 
శబ్దాలు; చెలంగన్‌= వ్యాపించగా; ఆటలున్‌, పాటలున్‌= ఆటలూ, పాటలూ; ఒప్పన్‌= తనరగా; రైవతక+అద్రికిన్‌= రైవతక 
పర్వతానికి; ఉత్సవంబుతోన్‌= పండుగగా (ఊరేగింపుగా) చని= వెళ్ళి; అర్భనలు=పూజలు; చేసిరి= చేశారు. 


తాత్సర్యం: ఆ ద్యారకానగరప్రజలంతా - అందంగా, మైపూతలు పూసికొని, మంచివ(స్తాలు కట్టుకొని, సొమ్ములు 
అలంకరించుకొని ఐశ్వర్యమంతా ప్రకటమయ్యేటట్టు కలిసి బయలుదేరారు. వివిధ వాద్యాల ధ్వనులు చెలరేగగా 
-ఆటలతో, పాటలతో రైవతకాద్రికి ఊరేగింపుగా వెళ్ళి, అక్కడ పూజలు చేశారు. 


విశేషం: అలం: స్వభావోక్తి. పృథక్‌పదత్వంతోకూడిన మాధుర్యగుణం జనుల హృదయోల్లాసాన్ని ధ్వనింపచేస్తున్నది. 


చ. గురు కుచ యుగ్మముల్‌ గదల. గ్రొమ్ముడులందుల పుష్పముల్‌ పయిం 
దొర(గ నిదాఘబిందువితతుల్‌ చెదరన్‌ మదిరామదంబునన్‌ 
బరవశ లయ్యు నింపెసంగ6 బాడుచు( దాళము గూడ మెట్టుచుం 
దరుణియ లొప్ప నాడిరి ముదంబున. దమ్ము జనాలి మెచ్చ(గన్‌. 175 


ప్రతిపదార్థం: తరుణియలు= యౌవనవతులు; జన+ఆలి= జనసమూహం; ముదంబునన్‌= సంతోషంతో; మెచ్చంగన్‌= 
మెచ్చుకోగా; గురు, కుచ, యుగ్మముల్‌= పెద్దపాలిండ్లజంటలు; కదలన్‌= చలింపగా; (క్రొత్త+ముడులందుల, పుష్పముల్‌= 
(కొత్త ముడులలోని పూలు; పయిన్‌+తొరగన్‌= మీదికి జారగా; నిదాఘబిందు, వితతుల్‌= చెమట బిందువుల సమూహాలు; 
చెదరన్‌= చెదరగా; మదిరా మదంబునన్‌= మద్యం త్రాగటంవలన కలిగిన మదంచేత; పరవశలు+అయ్యున్‌= మైమరచినవాళ్ళయి 
కూడా; ఇంపు+ఎసంగన్‌= ఆనందం అధికం అయ్యేటట్టు: పాడుచున్‌= పాడుతూ; తాళము కూడ, మెట్టుచున్‌= తాళానికి 
తగినట్టు అడుగులు వేస్తూ; ఒప్పన్‌, ఆడిరి= అందంగా నాట్యం చేశారు. 


తాత్సర్యం: యౌవనంలో ఉన్న ఆడవాళ్ళు, జనసమూహం సంతోషంతో తమను చూచి మెచ్చగా - పెద్ద చన్నుల 


జంటలు కదలగా, (క్రొత్తగా ముడిచిన కొప్పులలోని పూలు మీదికి జారగా, చెమటబిందువులు చెదరగా, 
మద్యపానమదంచేత మైమరిచినా, ఇంపార పాడుతూ, తాళానికి తగినట్టు అడుగులు వేస్తూ నాట్యం చేశారు. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఎక్కటి= ఒక్కొక్కటి; ఇట్టివి దోషములు= ఇట్టాంటి దోషాలు; ఒక్కొక మటి= ఒక్కొక్కసారి; రెండు+మూండున్‌+ఒదవి= 
రెండు మూడు కలిసి; బెరయున్‌= (ఒకచోట) చేరుతాయి; తాను+ఆ+కీడు= అట్లాంటి అపాయం; సన్నిపాతంబు= సన్నిపాతం; 
అది= ఆ రోగం; బీవాత్మున్‌= ప్రాణాన్ని; తనువున్‌+పోవున్‌= శరీరాన్ని వదలిపోయేటట్టు చేస్తుంది. 

తాత్పర్యం: ఒక్కొక్కటిగా ప్రవర్తించే ఈ దోషాలు ఒక్కొక్కసారి రెండు మూడు కలిసి ఒకచోట చేరితే పుట్టే మహావ్యాధి 
సన్నిపాతం. అది చివరికి ప్రాణాన్నే తీస్తుంది. 


విశేషం : సన్నిపాతం - బాలెంతరాళ్ళలో 'సంధి' రూపంలో జ్వర, మూర్చ, మానసిక దౌర్చల్యాది రూపాలలో ఉంటుంది. పిల్లలలో 
వివిధాలుగా రూపం దాలుస్తుంది. ఆయుర్వేదం దీన్ని (త్రిదోషజన్యంగా గుర్తిస్తుంది. ముందు దోషాన్ని పోగొట్టాలి తప్ప రోగాన్ని 
మరోచోటికి తరిమేది కాకూడదని ఈనాడు వైద్యరంగంలో విజ్ఞలందరూ అంగీకరిస్తున్నారు. (త్రిదోషమీమాంస ఈ దృష్టితో చాలా 
ప్రధానమైనది. వాతపిత్తశ్లేష్మాలు మూడూ మరణాంతకాలు అవుతాయన్నది ఈ వివరణ సారాంశం. 


క. ఈ విధమున వెడలి చనిన । జీవుండు నిజకర్మజాలసిద్దగతులకుం 

బోవుం; దద్దవసుఖ దుః । ఖావేశము. బొందుచుండు నయ్యె యెడలన్‌. 181 
ప్రతిపదార్థం: ఈ విధమునన్‌= ఈ రీతిగా; వెడలి చనిన= బయటపడిన; జీవుండు= ప్రాణధారి; నిజకర్మజాల= తానుచేసిన 
కర్మసమూహాలవలన; సిద్ద= సిద్దంగా ఉన్న; గతులకున్‌= పుణ్య పాపగతులకు; పోవున్‌= వెళ్ళుతాడు; తద్‌+భవ= ఆయా పుణ్యపాప 


గతులవలన పుట్టిన; సుఖ+దుఃఖ+ఆవేశమున్‌= సుఖదుఃఖభావాలను; ఆ+ఆ+ఎడలన్‌= ఆయా సందర్భాలలో; పొందుచుండున్‌+ 
ఉండున్‌= పొందుతూ ఉంటుంది. 


తాత్పర్యం: ఈ రీతిగా బయటపడ్డ జీవుడు తాను చేసిన పుణ్యపాపాదికర్మలవలన సిద్దంగా ఉన్న గతులను చెందుతాడు. 
ఆయా గతులవలన పుట్టిన సుఖదుఃఖాలను ఆయా సందర్భాలలో పొందుతూ ఉంటాడు. 


విశేషం: జీవం అంటే (ప్రాణం. జీవధారి ఎవడోవాడు జీవుడు. దేహం వేరు. జీవుడు వేరు. జీవుడు దేహంలో ఉండటంవలన వాడు 
“మనిషి అవుతున్నాడు. జీవుడు వెళ్ళిపోగానే “శరీరం” (శవం) అవుతున్నాడు. కనుక జీవుడి రాకపోకలను గురించి చెప్పుతున్నాడు. 


క  కృతకర్మఫలముదెగ(గుడి। చి తనకుం దగినట్టి పుట్టు సెందు మగుడ ని 
ట్టి తెటింగున జీవాత్ము(డు । గతాగతము లనుభవించు( గల్మషరహితా! 182 
ప్రతిపదార్థం: కల్మషరహితా!= పాపరహితుడా!; జీవాత్ము(డా= జీవుడు; కృతకర్మఫలము=చేసిన కర్మల ఫలితము; తెగన్‌+కుడిచి= 


సంపూర్ణంగా అనుభవించి; తగిన+అట్టి= తగిన; పుట్టు= జన్మను; చెందున్‌= పొందుతాడు; మగుడన్‌= మళ్ళీ; ఇట్టి తెణంగునన్‌= 
ఇదే విధంగా; గత+ఆగతములన్‌= పోయినదానిని, వచ్చినదానిని; అనుభవించున్‌= అనుభవిస్తాడు. 


తాత్సర్యం: ఓ పాపరహితుడా! వినుము. జీవుడు తాను చేసిన పాపపుణ్యకర్మల ఫలాన్ని సంపూర్ణంగా అనుభవించి తగిన 
జన్మను పొందుతాడు. మళ్ళీ ఇట్లాగే జననమరణాలను అనుభవిస్తూ ఉంటాడు. 


విశేషం: జీవాత్ముడు అంటే జీవుడే. ఒక నిర్దిష్టవస్తుగతమైన ఆత్మను జీవాత్ము డంటారు. సర్వసృష్టిలోనూ వ్యాపించిన ఆత్మను 
పరమాత్ముడంటారు. 
గతం - పోయినది (మరణం); ఆగతం - వచ్చినది. జన్మం. ఒక శరీరం పోయి మరో శరీరం వస్తున్నది - కనుక జనన 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 81 


మరణాలని అర్థం. 'పునరపి జననం, పునరపి మరణం - పునరపి జననీ జఠరే శయనం” అని శ్రీ శంకరాచార్యులవారు బోధించినది. 
ఈ జన్మమరణతత్తాన్నే. 


క పాపాత్ములు నరకముబు। ణ్యోపేతులు దివము విధి నియుక్తి నవశతం 
బ్రాపింతురు గావున ని । ర్లేపంబగు మోక్ష మొందలే రట్టి జనుల్‌. 183 


ప్రతిపదార్థం: విధి నియుక్తిన్‌= విధి నియామకంచేత; అవశతన్‌= తప్పకుండా; పాపాత్ములు= పాపంచేసినవారు; నరకమున్‌= 
నరకాన్ని; పుణ్య+ఉపేతులు= పుణ్యంతో కూడుకొన్నవారు; దివమున్‌= స్వర్గాన్ని; ప్రాపింతురు= పొందుతారు; కావునన్‌= అందుచేత; 
నిర్రేపంబు+అగు= ఏ బంధమూ లేని; మోక్షము= మోక్షస్థానాన్ని; అట్టి జనుల్‌= అట్లాంటివారు; ఒందలేరు= పొందజాలరు. 
తాత్సర్యం: విధి నియామకంచేత పాపంచేసినవారు నరకాన్ని, పుణ్యం చేసినవారు స్వర్గాన్ని అవశ్యం పొందుతారు. అందుచేత 
ఏ బంధస్పర్శా లేని మోక్షాన్ని వీరెవరూ పొందలేరు. 


విశేషం: స్వర్గనరకాలు రెండూ అంతర్హశలే తప్ప చివరి స్థితులు కావు. 'తే తం భుంక్తా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం 
విశన్తి'(ఆ స్వర్గంలో పుణ్యఫలాన్ని అనుభవించి ఆ పుణ్యఫలం కాస్తా అయిపోగా తిరిగి మానవలోకంలో పుట్టుతారు) అని గీత 
చెప్పుతున్నది.కనుక పుణ్యపాపకార్యాల బంధంలేని జ్ఞానులు మాత్రమే మోక్షస్థానాన్ని పొందగలరని ఈ వివరణకు అర్థం. విధి-అంటే 
(బ్రహ్మ,ధర్మం,శా(స్తం అని అర్థాలున్నాయి. ఈ సందర్భాన్నిబట్టి “అనీ అర్ధం చెప్పవచ్చును. “శాస్ర్తవిధి అనికూడా చెప్పవచ్చును. 
తే. ఊర్ధ్వగతి కేగు మానవు లుండునట్టి। నెలవు లార్యులు శాస్త్రసునిశ్చయమున. 

గని యెలింగింతు రవి నీవు వినుము నీకు€। దెలియునట్లుగ6 జెప్పెద ధీసమగ్ర! 184 


ప్రతిపదార్థం: ధీసమ(గ్ర!= సమగ్ర బుద్దిగలవాడా!; ఊర్హ్యగతికిన్‌= ఊర్ష్యలోకాలకు; ఏంగు= వెళ్ళేటటువంటి; మానవులు= మనుష్యులు; 
ఉండు+అట్టి= ఉండేటటువంటి; నెలవులు= స్థానాలు (లోకాలు); ఆర్యులు= పెద్దలు; శాస్త సునిశ్చయమునన్‌= శాస్త్రాలచేత బాగా 
నిర్ణయం చేయబడిన రీతులలో; కని= చూచి; ఎజింగింతురు= చెప్పుతారు; నీకున్‌+తెలియునట్టుగన్‌= నీకు బాగా తెలిసే విధంగా; 
చెప్పెదన్‌= చెప్పుతాను; అని= ఆ విషయాలను; నీవు వినుము= నీవు శ్రద్దతో వినుము. 


తాత్సర్యం: బుద్దిమంతుడా! వినుము. ఊర్ష్యలోకాలకు వెళ్ళే జనులు ఏ ఏ స్థానాలలో ఉంటారో పెద్దలు శాస్తాలచేత 
నిర్ణయించబడిన రీతిలో దర్శించి, మునుపే చెప్పి ఉన్నారు. ఆ లోకాలను గురించి నీకు బాగా తెలిసే విధంగా చెప్పుతాను. 
(శ్రద్దగా ఆలకించుము. 


విశేషం : స్వర్గలోకంతోపాటు వేరే ఊర్ష్యలోకా లున్నాయని అర్థం. 


తే. సోము(దన6 దారకము లన సూర్యు.డనంగ | గలుగు తేజస్విమూర్తుల నెలవు లందు 
ధర్మపరు లుండుదురు తారతమ్యములకు । మనసు లెరియునట్టివి గడుమంచి వగునె? 185 


ప్రతిపదార్థం: సోముండు+అనన్‌= చంద్రుడని; తారకములు+అనన్‌= నక్షత్రాలని; సూర్యుండు+అనంగన్‌= సూర్యుడని; కలుగు= 
ఉన్నటువంటి; తేజస్విమూర్తులు= కళామూర్తులు; నెలవులందున్‌= స్థానాలలో; ధర్మపరులు= ధర్మంలో నిష్టకలిగి (బ్రతికినవారు; 
ఉండుదురు= ఉంటారు; తారతమ్యములకున్‌= మంచిచెడు మొదలైన తేడాలకు; మనసులు= మనస్సులు; ఎరియు+అట్టివి= 
మండేటటువంటి చోట్లు; కడు= మిక్కిలి; మంచివి+అగునే?= మంచిలోకాలు అవుతాయా? 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మపరులుగా (బ్రతికినవారు చంద్ర, నక్షత్ర, సూర్యమండలాలలో నివసిస్తారు. కాని, అక్కడ కూడా మంచి, 
చెడు అనే తారతమ్యాలకు మనస్సులు మండటం అనేది ఉన్నది. అందుచేత ఆ లోకాలుకూడా చాలా మంచివేమి కావు. 


విశేషం : ఈ పర్వంలోని కథనుబట్టి బృహస్పతికి అసూయాదిగుణాలు పోలేదు. స్వర్గారోహణపర్వంలోని కథనుబట్టి 
మానుషదేహంలో అక్కడికి పోయినా ధర్మరాజులో “అసూయ” నశించలేదు. అందుచేతనే ఈ విషయాన్ని చెప్పటం. 


క అదియును గాక ఫలంబులు । దుదిముట్టంగం గుడిచి వెడల ద్రోవంబడుదు ర 
ట్టిది సౌఖ్య మగునె? శాశ్వత । పదంబు మోక్షంబ కాక భవ్యవిచారా!' 186 


ప్రతిపదార్థం: భవ్యవిచారా!= ఉదాత్తమైన ధర్మవిషయచింతన కలవాడా!; అదియునున్‌+కాక= ఇంతే కాకుండా; ఫలంబులు= ఫలాలను; 
తుదిముట్టన్‌+కుడిచి= చివరిదాకా అనుభవించి; వెడలన్‌+(త్రోవన్‌+పడుదురు= బయటికి వెళ్ళగొట్టబడుతారు; అట్టి+అది= అటువంటి 
స్వర్గాది లోకాల నివాసం; సౌఖ్యము+అగునె?= నిజంగా సుఖప్రద మవుతుందా?; శాశ్య్వతపదంబు= శాశ్యతస్థానం; మోక్షంబు+కాక= 
మోక్షం తప్ప. 


తాత్పర్యం: ఉదాత్తమైన ధర్మచింతనగల ఓ బ్రాహ్మణుడా! ఇంతే కాదు. చేసిన పుణ్యఫలం ఎంతవరకు ఉంటుందో ఆ 


చివరిదాకా అనుభవించాక, జీవుడు ఆ లోకంనుండి బయటికి వెళ్ళగొట్టబడతాడు. అట్లాంటిస్టానం చిరసౌఖ్యదాయి 
ఎట్లా అవుతుంది? అట్లాంటి శాశ్యతస్థానం మోక్షం తప్ప మరొకటి కాదు.” 


నిశేషం : బంధవిముక్తి ఏ స్థితిలో ఉంటుందో అది విముక్తి. మోక్షమంటే విముక్తి మాత్రమే. అందుకే స్వర్గారోహణ పర్వకథలో చివరికి 
ఆకాశగంగ తీరంలో మోక్షాన్ని గురించి ధర్మరాజు తపస్సు చేశా డని, వ్యాసమహర్షి నిరూపించి 'జయ'” ఇతిహాసాన్ని ముగించాడు. ఆ 
మోక్షవిజయమే మహాభారత తాత్పర్యం. 


వ. అని చెప్పి 'గర్జావాప్తి ప్రకారం బెటింగించెద విను’ మని పలికి సిద్దుం డా భూసురున కిట్లనియె. 187 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పినవాడై; గర్భ+అవాప్తి= గర్భం ఏర్పడటం యొక్క; ప్రకారంబు= విధానాన్ని; ఎజీంగించెదన్‌= 
చెప్పుతాను; వినుము+అని+పలికి= వినుమని చెప్పి; సిద్దుండు= ఆ సిద్దుండు; ఆ భూసురునకున్‌= ఆ బ్రాహ్మణుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పి, 'గర్భం ఎట్టా ఏర్పడుతుందో చెప్పుతాను విను" మని సిద్దుడు ఆ (బ్రాహ్మణుడితో ఇట్లా చెప్పాడు. 
తే. “'అశుభములును శుభమ్ములు నైన కర్మ। ముల ఫలంబులు గుడువక పోవ( గాదు 
మన్యువశగత మైన యాత్మకు నుదాత్త । చరిత! యది కారణము సువ్వె! జన్మమునకు. 188 


ప్రతిపదార్థం: ఉదాత్తచరిత!= ఉత్తమ చరిత్ర కలిగినవాడా!; మన్యు= నేను అనే అహంభావం నుండి పుట్టిన (క్రోధ, దుఃఖాది భావజాలానికి; 
వశగతము+ఐన= లోబడిన; ఆత్మకున్‌= బీవుడికి (జీవాత్మకు); అశుభములును= అశుభాలు; శుభమ్ములున్‌= శుభాలు; ఐన= 
అయినటువంటి; కర్మముల ఫలంబులు= కర్మల ఫలాలను; కుడువక= అనుభవించకుండా; పోవన్‌+కాదు= తీరదు; జన్మమునకున్‌= 
పుట్టుకకు; అది కారణము సువ్వె!= అదే కారణం సుమా! 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 83 


తాత్పర్యం: 'ఉత్తమచరితుడా! నేను అనే అహంభావంనుండి పుట్టే క్రోధదుఃఖాది భావజాలానికి (మన్యువు అంటే ఇదే) 
దాసుడైన జీవుడు శుభాశుభఫల మిశ్రితములైన కర్మలఫలాలను అనుభవించక తప్పదు. పుట్టుకకు కారణం ఇదే సుమా! 


క. ఎనయ౮గ శుక్లము శోణిత । మును బెరసి వెలంది గర్జమున నెలకొను న 

ప్పని బ్రహ్మశక్తి బీజ । త్వ నిరూఢిం బొనరు నవి వొదలు( బిండంబై. 189 
ప్రతిపదార్థం: ఎనయంగన్‌= ఒకదానికొకటి తగినట్టుగా; శుక్షము= పురుషుడి వీర్యం; శోణితమునున్‌= (స్రీ రక్తం; బెరసి= కలిసి; 
వెలంది గర్భమునన్‌= (స్తీ గర్భంలో; నెలకొనున్‌= నిలుస్తాయి; ఆ పని= ఆ విధంగా ఆ రెండూ సంయోగం పొందటం; (బ్రహ్మశక్తిన్‌= 


(బ్రహ్మకున్న సృజనాత్మక శక్తిచేత; బీజత్వ నిరూఢిన్‌= బీజం ఏర్పడటం అనే కార్యంగా; పొనరున్‌= ఒప్పతుంది; అవి= ఆ శుక్షశోణితాలు; 


పిండంబు+ఐ= పిండంగా; పొదలున్‌= పెరుగుతాయి. 

తాత్సర్యం: శుక్షశోణితాలు తగినట్టుగా కలిపి (స్తీ గర్భంలో బీజంగా ఒకచోట నిలుస్తాయి. అట్టా కావటం (బ్రహ్మకున్న 
౧? భా = (36) 

సృష్టిసామర్థ్యశక్తిచేత జరిగే పని. అట్లా ఆ శుక్షశోణితాలు కలిసి, పిండంగా వృద్దిపొందుతాయి. 


విశేషం : ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా వీర్యరజస్సులు కలిసినప్పుడు అందులోకి (ప్రాణం ఎట్లా (ప్రవేశిస్తున్నదనే విషయం 
(అదే బీజం) పరమాశ్చర్యంగానే మిగిలిపోయింది. ఈ ఆశ్చర్యకార్యాన్ని పురాణాలు “బ్రహ్మ అనే ప్రతీకద్యారా వివరించాయి. 


క విను మా బీజము పిండము । తనువున. జైతన్యరూపతం బరంి శిరం 
బును గేలు6 గాలు నుదరం । బు నురము వెన్ను నను నంగముల నేర్పజుచున్‌. 190 


ప్రతిపదార్థం: వినుము; ఆ బీజము= ఆ విధంగా ఏర్పడ్డ బీజం; పిండము తనువునన్‌= పిండంలోపల; చైతన్యరూపతన్‌= 
చైతన్యస్వరూపంగా; పరంగి= వ్యాపించి ఉండి; శిరంబును= తలా; కేలున్‌= చేతులూ; కాలున్‌= కాళ్ళు; ఉదరంబున్‌= పొట్టా; ఉరమున్‌= 
రొమ్మూ; వెన్నున్‌= వీపూ; అను+అంగములన్‌= అనే అవయవాలను; ఏర్పణుచున్‌= ఏర్పరుస్తుంది. 


తాత్సర్యం: ఆ బీజం పిండంలోపల చైతన్యస్వరూపంగా ఉంటూ తల, చేతులు, కాళ్ళు, పొట్ట, రొమ్ము, వీపు అనే 
అవయవాలను ఏర్పరుస్తుంది. 


విశేషం : శుక్షశోణితాల కలయికతో ఏర్పడ్డ బీజశక్తి పిండంలో ప్రాణశక్తిగా దాగి ఉంటున్నది - అనే విషయం గొప్ప వైజ్ఞానికసత్యం. 
అందుకే విగ్రహాది పూజలు చేసేటప్పుడు ఆ ప్రాణశక్తిని మనం ఆవాహన చేస్తాం. కాబట్టి దేహం వేరు. ప్రాణం వేరు. అందుచేత 
పిండం వేరు. పిండంలోని జీవశక్తి వేరు. దానినే బ్రహ్మశక్తిగా ముందు చెప్పారు. 


వ. అనిచెప్పి. 191 
తాత్సర్యం: అని చెప్పినవాడై (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. జననార్దవేళ వెలువడి । తన తొల్లిటి కర్మములకు6 దగిన వివిధవ 
ర్రనముల( బొందు; నవి దెగిన(। జని మజియుం బుట్టు. గర్మసంతతికి. దగన్‌. 192 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జనన+అర్షవేళన్‌= పుట్టటానికి తగిన సమయంలో; వెలువడి= గర్భంనుండి బయటపడి; తన= తనయొక్క; తొల్లిటి 
కర్మములకున్‌= పూర్వజన్మ కర్మలకు; తగిన= తగిన రీతిలో; వివిధ= వివిధాలైన; వర్తనములన్‌= (ప్రవర్తనలను; పొందున్‌= పొందుతాడు; 
అవి+తెగినన్‌= ఆ కర్మలు తెగగా; చని= చనిపోయి; మటియున్‌= మళ్ళీ; కర్మ సంతతికిన్‌+తగన్‌= కర్మసమూహానికి తగిన విధంగా; 
పుట్టున్‌= పుడతాడు. 


తాత్సర్యం: పుట్టటానికి తగిన సమయం రాగానే గర్భంనుండి బయటపడి బీవుడు తన పూర్వజన్మకర్మలకు తగిన 
రీతిలో వివిధ పద్దతులలో జీవనం సాగిస్తాడు. ఆ కర్మలు తెగిన తరువాత చనిపోయి, మరలా తన కర్మలకు 
అనుగుణమైన విధంగా జన్మను ఎత్తుతాడు. 


నిశేషం : కర్మఫలశేషమే జన్మకు కారణమని, కర్మానుభవ సంపూర్తి మరణకారణమని అర్థం. ఇదే జననమరణ చక్రభ్రమణానికి 


కారణం. 


క నరు6డెంత కాల మేనిం । బరమం బగు ముక్తిపదము( బదయక యుండుం 

బురుషవర! యంతకాలము.। బొరి( బొరి నిబ్బంగి. జావు( బుట్టువు నొందున్‌. 193 
ప్రతిపదార్థం: పురుషవర!= పురుషశ్రేష్టుడా!; నరుండు= మానవుడు; ఎంతకాలము+ఏనిన్‌= ఎంతకాలమైతే; పరమంబు+అగు= 
గొప్పదైన; ముక్తిపదమున్‌+పడయక+ఉండున్‌= ముక్తిస్థానాన్ని చెందకుండా ఉంటాడో; అంత కాలమున్‌= అంతదాకా; పొరిన్‌+పొరిన్‌= 
మరలా మరలా; ఈ+భంగిన్‌= ఈ రీతిగా; చావున్‌+పుట్టువున్‌= చావు పుట్టుకలను; పొందున్‌= పొందుతూనే ఉంటాడు. 
తాత్సర్యం: పురుషక్రేష్టుడా! మానవుడు ఎంత కాలంవరకు ఉత్కృష్టమైన మోక్షస్థానాన్ని పొందకుండా ఉంటాడో అంతవరకు 
మరలా మరలా ఈ విధంగా చావుపుట్టుకలను పొందుతూనే ఉంటాడు. 


వ. కావున ముక్తికి. గారణంబగు దాని । నేర్పడం జెప్పద నెటింగికొనుము; 
దానంబు శమమును దమమును బ్రహ్మ । చర్యంబును వ్రతపరిరక్షణంబు 
దయయును బరధనదారవర్ణనమును | నియమయమేంద్రియనిగ్రహములు 
జననీజనకగురు జనపూజలును దేవ । తాతిధథిపితృదేవతారనములు 


తే. సత్యమును శౌచమును శుభసంవిధాన । నిరతియును ధైర్యమును గ్రౌర్యనిరసనమ్ము( 
గలిమి పుణ్యవృత్తం బిది గలుగు నరు(డు। మొనయు దీని నూ(త(గ గొని మోక్షమునకు. 194 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ముక్తికిన్‌+కారణంబు+అగు దానిన్‌= ముక్తికి కారణమైన దానిని; ఏర్పడన్‌+చెప్పెదన్‌=స్పష్టంగా 
చెప్పుతాను; ఎజింగికొనుము= తెలిసికొనుము; దానంబున్‌= దానం; శమమునున్‌= శమం; దమమునున్‌= దమం; బ్రహ్మచర్యంబునున్‌= 
(బ్రహ్మచర్యం; [వ్రతపరిరక్షణంబున్‌= దీక్షను కాపాడుకొనుటయూ; దయయునున్‌= దయయూ; పర= ఇతరుల; ధన; దారవర్జనంమున్‌= 
ధనమునూ; (స్రీలనూ; ఆశించకుండా ఉండటం; నియమ= నియతితో; యమ+ఇం(దియ+నిగహంబులు= నియమించి ఇంద్రియాలను 
జయించటం; జననీ జనక= తల్లిదండ్రుల; గురుజన= గురువుల; పూజలును= పూజించటం; దేవతా= దేవతల; అతిథి= అతిథుల; 
పితృదేవతార్చనములు= పితృదేవతలను అర్చించటం; సత్యమునున్‌= సత్యపరిపాలన; శౌచమునున్‌= పరిశుద్దిగా ఉండటం; 
శుభ+సంవిధాన+నిరతియునున్‌= శుభకార్యాల విషయంలో నిష్ట కలిగి ఉండటం; ధైర్యమునున్‌= ఎప్పుడూ ధైర్యం కలిగి ఉండటం; 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 85 


(కార్య నిరసనమ్మున్‌+కలిమి= (కూరత్యాన్ని నిరసించటం అనే ఈ గుణాలు కలిగి ఉండటం; పుణ్యవృత్తంబు= పుణ్యచరి(త; 
ఇది+కలుగు నరుండు= ఇది ఉన్న మానవుడు; దీనిన్‌= ఈ చరిత్రనే; ఊంతగన్‌+కొని= ఊతగా గ్రహించి; మోక్షమునకున్‌= మోక్షానికి; 
మొనయున్‌= ప్రయత్నిస్తాడు. 


తాత్సర్యం: కాబట్టి ముక్తిహీతువైన దానిని చెప్పుతాను బాగా తెలిసికొనుము. దానం, శమం, దమం, (బ్రహ్మచర్యం, దీక్షను 
పరిరక్షించుకొనటం, దయ, పరధనాన్ని, పరస్త్రీని కోరకుండటం; నియతితో ఇంద్రియాలను ని[గ్రహించటం, తల్లిదండ్రులను, 
గురువులను పూజించటం, దేవతలను, అతిథులను, పితృదేవతలను ఆర్చించటం, సత్యవాక్సాలన, సదా శుచిగా ఉండటం, 
శుభకార్యాల విషయంలో నిష్ట కలిగి ఉండటం, ఎల్లప్పుడూ ధృతి కోల్పోకుండా ఉండటం. క్రూరత్వాన్ని ఎప్పుడూ నిరసించటం 
- అనే ఈ గుణాలు పుణ్యచరి(త్రకు నిదర్శనాలు. ఈ విధమైన ప్రవృత్తి ఉన్న మానవుడు ఈ జీవితాన్నే సాధనంగా 
చేసికొని, మోక్షస్థానానికి ప్రయత్నిస్తాడు. 


క. పదపడి ధర్మాచరణము । వొదలుం దత్వూక్ష విధము బుధజనుల కడం 


గదలక నిలిచి యెటి(గికొన । విదితంబగు వారి శీలవృత్తముల. గడున్‌. 195 


విశేషం : పదపడి= మరి ఇంకా; ధర్మాచరణము= ధర్మాన్ని ఆచరించటం; పొదలున్‌= (ఒకటి) ఉన్నది; తద్‌+సూక్ష్మ విధమున్‌= ఆ 
ధర్మసూక్ష్మవిధాన్ని; బుధజనులకడన్‌= పండితులైన వారి దగ్గర; కదలక= ఏకాగ్రతతో; నిలిచి= భక్తిప్రవత్తులలో ఉండి; ఎటీ(గికొనన్‌= 
తెలిసికొనగా; వారి శీలవృత్తములన్‌= వారి శీలప్రవర్తనలవలన, కడున్‌= మిక్కిలిగా; విదితంబు+అగున్‌= తెలుస్తుంది. 
తాత్పర్యం: ఇంతమా(త్రమే కాదు, ఇంకా ఒకటి ఉన్నది. అది ధర్మాన్ని ఆచరించటం, అది చాలా సూక్ష్మమైన విషయం. 
దానిని పండితులవద్ద శిష్యభావంతో చేరి, వారిని సేవించి, ఏకాగ్రతతో వారివలన తెలిసికొనాలి. అప్పుడు వారి ప్రవర్తనవలన, 
వారి జీవితంవలన మనకు ఆ ధర్మనిర్వహణలోని తత్త్వం బోధపడుతుంది. 


కు వారలు చెప్పెడి శాంతో | దారవచనసమితి వినంగం దద్దత బహుగం 
భీరార్థము లంతఃకర । ణారూఢము లైన( బొరయ వాపద లెందున్‌. 196 
ప్రతిపదార్థం: వారలు= ఆ పండితులు; చెప్పెడి= చెప్పే; శాంత+ఉదార= శాంతమైన; ఉదారమైన; వచన సమితిన్‌= మాటల 


సముదాయాన్ని; వినంగన్‌= వింటూపోగా; తద్‌+గత= ఆ మాటలలోని; బహు= మిక్కిలి; గంభీర= గంభీరాలైన; అర్థములు= అర్థాలు; 
అంతఃకరణ+ఆరూఢములు+ఐనన్‌= మనస్సులో నాటుకొనగా; ఆపదలు= అపాయాలు; ఎందున్‌= ఎన్నడూ; పొఠయవు= సమీపించవు. 


తాత్సర్యం: ఆ పండితులు చెప్పే శాంతోదార వచనాలను వింటూ పోగా ఆ మాటలలోని మిక్కిలి గంభీరాలైన అర్థాలు 
మనస్సులలో గాఢంగా నాటుకొనగా, ఆపదలు ఎన్నటికీ సమీపించవు. అట్లాంటి వారు ధర్మనిర్వహణ చేయగలరు. 


సీ. వ్రతపరినిష్టమై వర్తించుచుండి యిం । ద్రియవిజయమును శాంతియును గలిగి 
బ్రహ్మైకభజనతత్సరు( డగుచుండెడు । నతనికి బ్రహ్మంబు హుతవహుండు 
సంస్తరంబును యోగ్యసమిధలు జలమును । మంత్రంబు గురుడు బ్రహ్మంబ యిట్టి 
సచ్చరణంబు సూక్ష్మబ్రహ్మచర్యంబు । దీనియం దుత్తమ స్థిరత గలుగు 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వాండు హర్షశోకోద్దామ వాయుహతుండు । గాండు మేదుర మోహాంధకారమున వె 
డంగుపడ(డు సంసారనిస్సంగసిద్ది(। బొందు. గాలక్రమమున నప్పురుషవరుండు. 197 


ప్రతిపదార్థం: |వ్రతపరినిష్టమైన్‌= పై విధంగా నియమబద్దమైన జీవితాన్ని వ్రతంవలె మిక్కిలి నిష్టతో; వర్తించుచున్‌+ఉండి= కడపుతూ; 
ఇంద్రియ విజయమునున్‌= ఇంద్రియ జయాన్ని; శాంతియునున్‌= శాంతిని; కలిగి; బ్రహ్మ+ఏక భజన తత్సరు(డు+అగుచున్‌+ 
ఉండెడు+అతనికిన్‌= కేవలం బ్రహ్మనే ఉపాసించటంలో నిష్టకలిగి వర్తించే మానవుడికి; బ్రహ్మంబు= ఆ (బ్రహ్మమే; హుతవహుండు= 
అగ్ని; సంస్తరంబునున్‌= యాగమూ; యోగ్య సమిధలు= తగిన సమిధలు; జలమునున్‌= నీళ్ళూ; మం(త్రంబున్‌= మం(త్రమూ; 
గురుండున్‌= ఉప ద్రష్టా; బ్రహ్మంబు= బ్రహ్మమే; ఇట్టి= ఈ విధమైన; సత్‌ +చరణంబు= సత్కర్మాచరణం; సూక్ష్మ= అతి సూక్ష్మమైన; 
(బ్రహ్మచర్యంబు= బ్రహ్మపథంలో చరించటం; దీని+అందున్‌= దీనిలో; ఉత్తమ స్థిరత+కలుగువా(డు= ఉత్తమ స్థిరత్వం కలిగినవాడు; 
హర్ష సంతోషం; శోక+ఉద్దామ= దుఃఖం అనేటటువంటి భయంకరమైన; వాయుహతుండు+కాండు= గాలిచేత దెబ్బతినడు; మేదుర= 
దట్టమైన; మోహ+అంధకారమునన్‌= మోహమనే చీకటిలో; వెడంగు+పడ(డు= భయపడడు; కాల(క్రమమునన్‌= కాలక్రమంలో; 
ఆ+పురుషవరుండు= ఆ పురుష శ్రేష్టుడు; సంసార= సంసార విషయంగా; నిస్సంగ సిద్దిన్‌+పొందున్‌= సంగరాహిత్య ప్రాప్తిని పొందుతాడు. 


తాత్పర్యం: పై విధంగా నియమబద్ధమైన ధార్మికజీవితాన్ని వ్రతంవలె మిక్కిలి నిష్టతో గడపుతూ ఇంద్రియ జయాన్ని, 
శాంతిని కలిగి కేవలం (బ్రహ్మను ఉపాసించటంలోనే నిష్ట కలిగి వర్తించే మానవుడికి ఆ బ్రహ్మమే అన్ని, యాగమూ, 
సమిధలు, నీరూ, మంత్రమూ, ఉపద్రష్ట అంతా బ్రహ్మమే. ఈ విధంగా సత్కర్మను ఆచరించటమే బ్రహ్మపథంలో 
చరించటమంటే. ఈ ఆచరణలో ఉత్తమ స్థిరత్వాన్ని కలిగినవాడు సంతోషం, దుఃఖం అనే పెనుగాలులచేత దెబ్బతినడు. 
దట్టమైన మోహమనే చీకటిలో భయపడడు. కాలక్రమంలో ఆ మహాపురుషుడు సంసార బంధవిముక్తిని కాంచగలుగుతాడు. 


విశేషం : “బహ్మార్సణం బ్రహ్మహవిః । బ్రహ్మాగ్నా బ్రహ్మణా హుతమ్‌, 
బ్రహ్మైవ తేన గంతన్యం I బ్రహ్మకర్మ సమాధినా.” 
అని భగవద్గీత చెప్పుతున్నది. బ్రహ్మే హవిస్సు, అగ్ని, హోత, యజ్ఞానికి ధ్యేయం. యజ్ఞఫల( ప్రదాత. యజ్ఞ మతనికే అర్పితం. 
అది ఒక (బ్రహ్మకర్మ సమాధి. దానితోనే ఆ యాగం సాధ్యం. ఈ (బ్రహ్మకర్మాచరణం స్థిరంగా చేయటంవలన “అహంి నశించి. 
కర్భత్వభావన లోపించి, దాని ఫలితంగా 'నిస్సంగం” (బంధవిముక్తి) సిద్దిస్తుంది అని అర్థం. 
వ. అని చెప్పె మటియును. 198 


తాత్సర్యం: అని చెప్పి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


తత్పజ్ఞానవిశేష ప్రదర్శనము (సం. 14-18-25) 


(ఈక 


ఆదిసృష్టి. బ్రధాన మను తత్త్వ మంబుజా । సనుండు గల్పించి చేతన మొనర్జె 
క్షరమండ్రు దాని దత్సర మగు తత్త్వంబు । నక్షర మనియును నమృత మనియు 
నార్యులు సెప్పుదు రమ్మిథునంబున । యందు సంపన్నంబు లఖిలభూత 
జాలంబులకును సంజనకంబులైన బీ । జము లిది శ్రుతివాక్యసంభృతార్హ 


తే. మతండు గలిగించె గమనము నాగమనము । జీవరాశికి. గావున నా విధమున 
నది భ్రమించుచునుండు( బుణ్యాతిశయము । కతన జీవాత్ము( డొక(డు దన్‌ గాంచినపుడు. 199 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 87 


ప్రతిపదార్థం: ఆదిన్‌= తొలుత; సృష్టిన్‌= సృష్టి క్రమంలో; అంబుజ+ఆసనుండు= బ్రహ్మ (పద్మం ఆసనంగాకలవాడు;) ప్రధానము+అను= 
తత్త్యమున్‌= ప్రధాన మనే పేరుగల తత్తాన్ని; కల్పించి= సృష్టించి; చేతనము+జఒనర్చెన్‌= దానికి ప్రాణం పోశాడు; దానిన్‌= దానిని; 
క్షరము+అం(డ్రు= క్షరం అని పిలుస్తారు; తద్‌+పరము+అగుతత్త్యంబు= దానికి అతీతమైన తత్తాన్ని; అక్షరము+అనియున్‌= అక్షరమనీ; 
అమృతము+అనియున్‌= అమృతమనీ; ఆర్యులు= పెద్దలు; చెప్పుదురు= చెప్పుతారు; ఆ+మిథునంబున్‌+అందున్‌= ఆ జంటలో; 
అఖిల భూతజాలంబులకున్‌= అన్ని భూత సమూహాలకు; సంజనకంబులైన= పుట్టుకకు కారణాలైన; బీజములు= బీజాలు; 
సంపన్నంబులు= పుట్టాయి; ఇది= ఈవిధంగా పుట్టటం; (శుతివాక్య= వేదవాక్యాలలో; సంభృత+అర్హము= నిండిన అర్థమే; అత(డు= 
ఆ (బ్రహ్మ; జీవరాళికిన్‌= జీవులకు; గమనము= వెళ్ళిపోవటం; ఆగమనము= రావటం; కలిగించెన్‌= కలిగించాడు; కావునన్‌= కాబట్టి; 
ఆ విధమునన్‌= ఆ రీతిగా; అది= ఆ బీజం; (భ్రమించుచున్‌+ఉండున్‌= భ్రమిస్తూ ఉంటుంది; పుణ్య+అతిశయము కతనన్‌= 
పుణ్యాతిశయంవలన; జీవాత్ముడు+ఒక(డు= జీవాత్మ ఒకటి; తన్‌+కాంచినపుడు= తనను ఆవహించినపుడు. 


తాత్సర్యం: తొలుత సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు “ప్రధానిమనే తత్త్వాన్ని కల్పించి, దానికి ప్రాణం పోశాడు. దానిని 
'క్షర'మంటారు. దానికి అతీతమైన తత్త్యం అక్షరం.” దీనినే అమృతమని కూడా అంటారు. క్షర - అక్షరాల జంటవలననే 
ఈ సకల భూతసమూహాల పుట్టుకను కలిగించగల బీజాలు పుట్టాయి. ఈ విషయాన్ని వేదాలు ప్రతిపాదించాయి కూడా; 
ఇట్లా ఆ బ్రహ్మ జీవులకు గమనం. ఆగమనం (చావు పుట్టుక) రెండూ నిర్దేశించి ఉన్నందువలన ఆ బీజం నిరంతరం 
జననమరణచ[క్రంలో భ్రమిస్తూ ఉంటుంది. పుణ్యం పండిన జీవాత్ముడు తనను పొందినపుడు ఆ బీజం ఏం చేస్తుందంటే. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం : గీతాకారుడు 'అక్షరపర బ్రహ్మి యోగంగా ఈ అక్షరతత్తాన్ని వ్యాఖ్యానించాడు. 
“అక్షరం (బ్రహ్మపరమం స్వభావో౭_ ధ్యాత్మ ముచ్యతే, 
భూత భావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః,” 
(బ్రహ్మం అక్షర స్వరూపం. అతడి స్వభావం అధ్యాత్మం. సకలసృష్టికి విసర్లమని పేరు. 
“అధిభూతం క్షరో భావః పురుషశ్సాధిదైవతమ్‌, 
అధియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతాం నర.” 
(నశించిపోయే దేహాదులన్నిటికీ - అధిభూతాలైనవాటికి - 'క్షరిమని పేరు. పురుషుడు దీనికి అధిదైవతం. ఈ దేహంలో 
ఉండే నేనే అధియజ్ఞాన్ని) 
“అవ్యక్షో౨ క్షర ఇత్యుక్త స్త మాహుః పరమాం గతిమ్‌, 
యం ప్రాప్య న నివర్తంతే తద్దాను పరమం నుమ.” 


అవ్యక్తమని చెప్పబడే ఆ అక్షరతత్త్యమే పరమపదం. దానిని చెందినవాడు మరలిరాడు. అందువలన అక్షర, క్షర 
పురుషులతోనే ఈ జగమంతా నిండి ఉన్నది - అని తాత్పర్యం. 


“ద్వా విమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ, 
క్షర స్పర్వాణి భూతాని కూటస్లో౭_క్షర ఉచ్యతే.” (పురుషోత్తమ ప్రాప్రియోగం) 
క. విను సుఖదుఃఖము లచిరము । లనియుం దను వశుచి యనియు నఖిలపదార్ధం 
బును నశ్వర మనియుం గ । ర్మనిరూఢత జాడ్య మనియు మది నూహించున్‌. 200 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విను= జాగ్రత్తగా వినుము; సుఖదుఃఖములు= సుఖం; దుఃఖం; అచిరములు+అనియున్‌= అశాశ్వతాలని; తనువు= 
శరీరం; అశుచి+అనియున్‌= అపరిశుభమయిందనీ; అఖిలపదార్థంబున్‌= సర్వపదార్థ సమూహమూ; నశ్వరము+అనియున్‌= 
అశాశ్వతమైనదనీ; కర్మవిరూఢత= కర్మలోనే నిరంతరం నిల్చిపోయి జ్ఞానం విషయంగా ఆలోచన చేయకుండుటం (అంటే సదా 
లౌకికమైన జీవితకర్మలలోనే మునిగి ఉండటం); జాడ్యము+అనియున్‌= ఒక జడత్వమని (రోగమని); మదిన్‌= అంతశ్శ్ళక్తితో; 
ఊహించున్‌= ఊహిస్తాడు. 

తాత్పర్యం: అట్లా సంసారచక్రంలో తిరుగుతున్న జీవుడు పుణ్యపరిపాకంవలన సుఖదుఃఖాలు అశాశ్వతాలని, దేహం 
అపవిత్రమని, సకలపదార్థచయమూ అశాశ్య్వతమని, కర js నిరంతరం కూరుకుపోయి ఉండటం ఒక జాడ్యమని అంతశ్ళక్తితో 
ఊహించి తెలిసికొంటాడు. 


విశేషం: భగవంతుడి అంశమాత్రమైన సంస్కారబీజంలోనే సదాలోచన కలుగుతుందని అర్థం చేసికొనాలి. అందుకే పుణ్యం 
పండినపుడే జీవుడు ఇట్లా ఆలోచిస్తాడని చెప్పటం. 
క. ఊహించి తన్ను! గప్పెడు । మోహావేశంబు ద్రోచి మోక్షపదప్రా 

ప్రీహను సంసారాబ్ద్యవ | గాహనముం జేయకుండు గతకల్మషు(డై 201 
ప్రతిపదార్థం: ఊహించి= ఇట్టా గుర్తించి; తన్నున్‌= తనను; కప్పెడు= ఆ(క్రమిస్తున్న; మోహ+అవేశంబున్‌+త్రోచి= మోహావేశాన్ని 
త్రోసిరాజని; మోక్షపద= మోక్షస్థానం; ప్రాప్తి= పొందాలన్న; ఈహనున్‌= కోరికతో; గతకల్మషుండై= పాపాలు పోయినవాడై; సంసార+అబ్ది= 
సంసార సాగరంలో; అవగాహనమున్‌= మునగటాన్ని; చేయక+ఉండున్‌= చేయకుండా ఉంటాడు. 
తాత్సర్యం: ఇట్లా గుర్తించి తన్ను ఆవేశిస్తున్న మోహాన్ని ఆవలకుత్రోసి, మోక్షం పొందాలన్న ఆకాంక్షతో పాపప్రక్షాళన 
గావించుకొని సంసారసాగరంలో దిగకుండా జా(గ్రత్తపడతాడు. అలంకారం-సంసారాబ్ది-సంసారమనెడి అద్ది-రూపకం 


వ. అనిపలికి వెండియు. 202 
తాత్సర్యం: అని పలికి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. జనిరుగ్ణరామరణములు । గని ప్రకృతివిధంబు లెస్సగా నెటుంగుట6 ద 

జ్ఞనితళ్లేశమునకు విసి । విన మర్త్యులు పరమపదము వెదకుదు రనఘా! 203 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యత్మా! వినుము; జని= పుట్టుక; రుజ్‌= రోగము; జరా= ముసలితనము; మరణము(లు)= చావూ; 
కని= చూచి; ప్రకృతి విధంబున్‌= (ప్రకృతి విధానాన్ని; లెస్సగాన్‌= బాగా; ఎజణుంగుటన్‌= తెలిసికొనటంవలన; తద్‌+జనిత= వాటినుండి 
పుట్టిన; క్లేశమునకున్‌= దుఃఖానికి; విసివిన= విసిగిన; మర్త్యులు= మానవులు; పరమపదమున్‌= మోక్షస్థానాన్ని; వెదకుదురు= అన్వేషిస్తారు. 


తాత్సర్యం: పుట్టుక, రోగం, ముసలితనం, చావు - వీటిని చూచి చూచి, ఇది ప్రకృతి సహజ పరిణామమని తెలిసికొనటం వలన 


వీటివలన పుట్టే దుఃఖానికి మానవులు విసిగిపోయి, చివరికి మోక్షస్థానాన్ని అన్వేషించటం మొదలు పెట్టుతారు. 


విశేషం : విసుగుపుట్టటం అంటే రోత పుట్టటమని అర్థం. ఏ విషయాన్ని చూడగా చూడగా అందులో ఏ చింతా లేదో దానిమీద కలిగే 
భావం 'రోతి, అందుకే “రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారెవరు?” అనే సామెత పుట్టింది. ఇది అసహ్యము కాదు; జ్ఞానంవలన పుట్టె 
విరక్తిభావం మాత్రమే. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 89 


(ఈక 


అట్టివా రిట్టి వా రగుట మేల్‌ గనికొని । యజనంబు. బూతంబు నైన చోట 
నాసీను(డై హృదయంబున నొక చింత। యును లేక యూటిడి యుండి యడరి 
తోంచు తోంపుల నెల్ల దోడ్డో నడంచి ని। రాలంబనుం డైన యతందొకండు 
సర్వమిత్రుండును సర్వసహుండును । నిర్జితేంద్రియుండును నిర్ణయు(డును 


తే. గామకోపహీను(డు శమఘనుండు నైన । యత( డొకండు మానాభిమానాపగమము 
సర్వభూతాత్మకత్వదర్శనముం. గలుగు । నత. డొకండు వీరలు గందు రనఘ! ముక్తి 204 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; అట్టివారు= అటువంటివారు; ఇట్టివారు= ఇట్టాంటివారు; అగుట= కావటాన్ని; మేల్‌+కనికొని= 
బాగా గుర్తించి; యజనంబున్‌= యజ్ఞం జరిగి; పూతంబున్‌+ఐన చోటన్‌= పవిత్రమైన స్థంలో; ఆసీనుండై= కూర్చున్నవాథై; 
హృదయంబునన్‌= హృదయంలో; ఒక చింతయును లేక; ఊఅడి+ఉండి= ఓదార్పు కలిగిఉండి; అడరి= విజృంభించి; తోయ= 
వచ్చేటటువంటి; తో(పులన్‌+ఎల్లన్‌= ఆలోచన లన్నిటినీ; తోడ్డోన్‌= వెంటనే; అడంచి= అణచివేసి; నిరాలంబనుండు+ఐ= ఏ ఆధారాన్ని 
(గ్రహించకుండా ఉండేటటువంటి; అతండు+ఒకండు= అతడు ఒకడు; సర్వమి(త్రుండును= అందరిలోనూ; అన్నిటిలోను మి(త్రత్యాన్ని 
పాటించేవాడూ; సర్వసహుండును= అన్నిటిని సహించేవాడూ; నిర్భయుండును= భయరహితుడు; కామకోప హీనుండు= కామం, 
కోపం లేనివాడు; శమఘనుండు= శమగుణంచేత గొప్పవాడైనవాడు; ఐన= అయినటువంటి; అతండు+ఒకండు= అతడు ఒకడు; 
మానాభిమాన+అపగమము= మానం, అభిమానం ఈ రెండూ లేకపోవటం; సర్వభూత+ఆత్మకత్వదర్భనమున్‌+కలుగు+అతండు+ 
ఒకండు = సర్వభూతాలలోని ఆత్మను దర్శించే లక్షణం కలిగినవాడు ఒకడు; వీరలు= ఈ మువ్వురూ; ముక్తిన్‌= ముక్తిని; కందురు= 
పొందుతారు. 


తాత్సర్యం: ఎవరు ఎట్టాంటివారో గుర్తించి పవిత్రమైన స్థలంలో కూర్చొని, ఏ చింతా లేకుండా ఓర్పుతో ఉంటూ 
ఎప్పటికప్పుడు దాడిచేసే ఆలోచనలను వెంటవెంటనే అణచి, ఏ ఆధారాన్నీ ఆశించకుండా ఉండేటువంటి ఆ సంయమి; ’ 
అందరిలోనూ సమంగా మి(త్రత్వాన్ని పాటిస్తూ అన్నిటినీ సహిస్తూ నిర్భయంగా కామక్రోధాదులను జయించి 'శమము'ను 
సాధించే ఆ “సమదర్శి; మానం, అవమానం ఇట్టాంటి ద్వంద్వభావాలను దాటి అన్నిటిలోనూ ఆత్మను దర్శించగలిన ఆ 
'ఆత్మజ్ఞాని' - ఈ మువ్వురూ ముక్తిస్థానాన్ని అందుకొంటారు. 


విశేషం : ఇంద్రియజయం, సమదర్శనం, ఆత్మజ్ఞానం ఈ మూడు 'యోగి” లక్షణాలు. యోగులే ముక్తిని పొందగలరు. మార్గాలు 
భిన్నంగా ఉంటాయి. భగవద్గీతలో బోధించిన అంశాలనే మళ్ళీ శ్రీకృష్ణపరమాత్మ (ప్రతినిధిగా సిద్దుడు ఇక్కడ చెప్పుతున్నాడు. 


సీ, ఒలయు లాభాలాభములు. బ్రియద్వేషంబు । లును సుఖదుఃఖములును సమంబు 
లై యుండు నెవ్వని కాసపాటును నవ । జ్ఞతయు నెందును లేక సర్వధర్మ 
తంత్రలోలుండును ధర్మశీలుండు.గా€। దెవ్వండు గూర్చు వారొవ్వకుండు 
వారని తనకు నెవ్వరు గల్గక త్రివ । గ్లేఛ్చ యెవ్వనిచేత నీడ విడువ 


తే. బడు నకర్మభావంబు( దాపత్రయాప । గమము వైరాగ్యసుస్థిరత్వమును గల్లు 
నరయ నెవ్వని యందేని యతండు నతండు | నతండు నతండును గందు రవ్యయపదంబు. 205 


934 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: స్వభావోక్తి. రచనలో ఉదారత అనే గుణం పోషింపబడటంవలన ఈ పద్యం రసవత్తరంగా ఉన్నది. 
మదిరాపానంచేత పరవశలై ఉన్నా, కొప్పులూడేటట్టు, కుచాలు కదిలేటట్టు, చెమటబిందువులు చిందేటట్టు నాట్యంచేస్తున్నా 
తాళం తప్పకుండా ఆడుతూ, (శ్రుతులు తప్పకుండా పాడుతున్న తరుణుల నాట్యం అగ్రామ్యత్వానికీ, నృత్యత్పద వద్భావానికీ 
(వికటత్వం) రూపుకట్టటంతో 'ఉదారతి రక్తికట్టింది. (గ్రామ్యత్వం ్రదర్శింపబడవలసినచోట మదిరాపానమత్తలైన యువతులు 
అగ్రామ్యత్వాన్ని సందర్భోచితంగా నాట్యంలో (ప్రదర్శించే ఈ సన్నివేశవర్లనం ఉదారతకు ఉత్తమోదాహరణం. (సంపా.) 


సీ. సారణ సత్య కాక్రూర విదూరథ । సాంబ సంకర్షణ శంబరారి 
భాను సుషే గోగ్రసేన శైనే యాని । రుద్ధ హార్దిక్య గ దోద్ధవాది 
యాదవు లధికప్రమోదు లై యొక్కటం । దరుణులు( దారును గరికరేణు 
హయశిబికారూఢు లయి తదుత్సవమున । కరిగిరి; మటి జగద్గురుండు గృష్టుం 


ఆ. డింద్రలీలతో నుపేంద్రుండు రుక్షిణీ । దేవి మొదలుగాంగ దేవు లెల్ల 
నొప్పతోడ రాగ నప్పర్వతమునకు( । జనియె సకలజనులు. దనకు నెరంగ. 176 


ప్రతిపదార్థం: సారణ, సత్యక+అ(క్రూర, విదూరథ, సాంబ, సంకర్షణ, శంబర+అరి, భాను, సుషేణ, ఉగ్రసేన, శైనేయ, 
అనిరుద్ధ, హార్దిక్య, గద, ఉద్దవ; ఆది= మొదలైన; యాదవులు= యదువంశీయులు; అధిక, ప్రమోదులు+ఐ= మిక్కిలి 
ఆనందించినవాళ్ళయి; ఒక్కటన్‌= ఒకటిగా; తరుణులు= భార్యలు; తారును= తామూ; కరి, కరేణు, హయ, 
శిబికా+ఆరూఢులు+అయి= ఏనుగులను, ఆడయేనుగులను; గుర్రాలను, పల్లకీలను ఎక్కినవాళ్ళయి; తత్‌+ఉత్సవమునకున్‌= 
ఆ రైవతకాద్రి మహోత్సవానికి; అరిగిరి= వెళ్ళారు; మజీ= అటుపై; జగత్‌+గురుండు= లోకానికంతటికి గురుడైనవాడు - 
కృష్ణుడు; ఇంద్ర, లీలతోన్‌= దేవేంద్రుని (వంటి) వైభవంతో; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; రుక్మిణీదేవి; మొదలుగాగ= 
మొదలైన; దేవులు+ఎల్లన్‌= భార్యలంతా; ఒప్పుతోడన్‌= అందంగా; రాంగన్‌= వెంటరాగా; సకల, జనులు; తనకున్‌= శ్రీకృష్ణునికి; 
ఎరంగన్‌= నమస్కరించగా; ఆ+పర్వతమునకున్‌= ఆ రైవతకపర్వతానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉ(గ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు మొదలైన యాదవులంతా 

మహానందంగా భార్యలతో కూడి - ఏనుగులను, ఆడఏనుగులను, గుర్రాలను, పల్లకీలను అధిరోహించి ఆ ఉత్సవానికి 

వెళ్ళారు. జగద్గురుడైన శ్రీకృష్ణుడుకూడా రుక్మిణి మొదలైన భార్యలంతా వెంటరాగా, జనులంతా తనకు నమస్కరించగా 
దేవుంద్రవైభవంతో ఆ రైవతకాద్రికి వెళ్ళాడు. 

వ. ఇట్లరిగి జనారనుండు ధనంజయుం దలంచి, తత్సమీపగతుం డై తోడ్కొని, యాతనికి న ప్పర్వత 
రమణీయ ప్రదేశంబులం జూపుచు విహరించి, యిద్దజు నొక్కనిమలమణివేదికయం దభిమతసంభాషణంబుల 
నుండు నంత. 177 

ప్రతిపదార్థం: ఇట్టు+అరిగి= ఈ విధంగా వెళ్ళి; జనార్దనుండు= శ్రీకృష్ణుడు; ధనంజయున్‌= అర్జునుడిని; తలంచి= 

అనుకొని; తత్‌+సమీప, గతుండు+ఐ= అతనిదగ్గరకు వెళ్ళినవాడై; తోడ్కొని= అతనినివెంట తీసికొని; ఆతనికిన్‌= అర్జునునికి; 
ఆ+పర్వత, రమణీయ, ్రదేశంబులన్‌= ఆ పర్వతమందలి అందమైన చోట్లను; చూపుచున్‌; విహరించి; ఇద్దణున్‌; ఒక్క, 


విమల, మణి, వేదిక, అందున్‌= ఒక నిర్మలములైన మణులతో నిర్మించిన అరుగుమీద; అభిమత, సంభాషణములన్‌= 
ఇష్టములైన సంభాషణలలో; ఉండు, అంతన్‌= ఉండగా. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒలయు= కలిగేటటువంటి; లాభ+అలాభములున్‌= లాభ నష్టాలూ; ప్రియ+ద్వేషంబులునున్‌= ఇష్టమైనవీ, అనిష్టమైనవీ; 
సుఖదుఃఖములునున్‌= సుఖమూ; దుఃఖమూ; ఎవ్వనికిన్‌= ఎవ్వడికి; సమంబులు+ఐ= సమానంగా; ఉండున్‌= ఉంటాయో (అతడు); 
ఆసపాటును= మిక్కిలి ఆశకు లోనుకావటం; అవజ్ఞతయున్‌= మిక్కిలి నిరాదరణం; ఎందునున్‌ లేక= ఎప్పుడూ కలిగి ఉండక; 
సర్వధర్మతం(త్ర లోలుండును= అన్ని ధర్మతం(త్రాలపట్ల ఇచ్చ గలిగినవాడూ; ధర్మశీలుండును= ధర్మమే శీలంగా కలిగినవాడూ; 
ఎవ్వండు+కాండు= ఎవడు కాకుండా ఉంటాడో (అతడును); కూర్చువారు= ఇష్టులు; ఒవ్వక+ఉండువారు+అని= శత్రువులు అని; 
తనకున్‌= తనకు; ఎవ్వరు+కల్లక= ఎవరూ ఉండక; (త్రివర్గ+ఇచ్చ= ధర్మ, అర్హ, కామాలు ఈ మూడింటిలోనూ ఆకాంక్ష; 
ఎవ్వనిచేతన్‌+-ఈడన్‌+విడువన్‌+పడున్‌= ఎవడిచేత సంపూర్ణంగా వదలబడుతుందో (అతడు); ఆకర్మభావంబున్‌= కర్మ చేయటంలేదన్న 
భావన; తాపత్రయ+అపగమము= దార, ధన, పుత్రేషణలు తాపత్రయం- ఇవి లేకుండటం; వైరాగ్య= విరాగ భావంయొక్క; 
సుస్థిరత్వమునున్‌= సుస్టిరత్వం; అరయన్‌= బాగాచూడగా; ఎవ్వని+అందున్‌+ఏనిన్‌= ఎవడిలోనైతే; కల్గున్‌= ఉంటుందో (అతడును); 
అవ్యయపదంబున్‌= మోక్షస్థానాన్ని; కందురు= పొందుతారు. 


తాత్సర్యం: కలిగే లాభాలాభాలు, ప్రియద్వేషాలు, సుఖదుఃఖాలు ఎవరికి సమంగా ఉంటాయో అతడు; ఆశానిరాశలు 
రెండూ లేక అటు ధర్మతంత్రలోలత్వం, ఇటు ధర్మశీలత్వం రెండూ లేక ఎవడు ఉంటాడో అతడు; ప్రియులు ద్వేషులు 
ఇరువురూ లేక, ధర్మార్థకామాలు ఎవడిచేత సంపూర్ణంగా వదలబడుతాయో అతడు; ఎవడిలో తాను కర్తను కాదన్న 
భావన, తాపత్రయరాహిత్యం, సుస్థిరవైరాగ్యం ఉంటాయో అతడు-ఈ నలుగురూ శాశ్వతమైన మోక్షస్థానాన్ని చెందుతారు. 


నిశేషం: ఈ పద్యంలో ద్వంద్వమోహరాహిత్యం, సమదర్శనం, నిష్కామకర్మ, అకర్భత్వభావన, వైరాగ్యభావనలో సుస్థిరత్వం ప్రధానంగా 
చెప్పబడ్డాయి. భగవద్గీతలో ఈ అంశాలన్నీ బోధింపబడ్డవే. 

ధర్మతం(త్రలోలుపత, ధర్మశీలత, రెండూ విరాగభావాన్ని పెంచేవి కావటం చాలా అద్భుతమైన అంశం. యుద్ధానంతర 
పర్వాలలో పాండవులను సంస్కరించటంలో వ్యాసమహర్షి ఉద్దేశం ఇదే. 'నేను ధర్మాత్ముడిను అనే భావన. నాది 'ధార్మిక కార్యమనే 
నిర్ణయం. రెండూ (భ్రమలకు నిదర్శనలే. అందుకే భీష్మాదులు వైరాగ్యభావన అంటే ఏమిటో చెప్పవలసివచ్చింది. సిద్ధుడు కూడా 
దానినే బోధిస్తున్నాడు. 


క. అసమాలంబ మశబ్దము । రసగంధస్పర్శరూపరహిత మగుణ ము 
ల్లసితగుణమగు వెలుంగు న । భ్యసననియతి పరు డొకండు వడయుం బుత్రా! 206 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; అసమాలంబము= ఏ ఆధారమూ లేకుండా నిలిచి ఉన్నది; అశబ్దము= శబ్దంచేత బోధించబడనిది; 
రస గంధ స్పర్శ రూపరహితము= రసం, గంధం, స్పర్శం, రూపం - ఇవేవి లేనిది; అగుణము= ఏ గుణమూ లేనిది; ఉల్లసిత= 
మిక్కిలిగా (ప్రకాశించే; గుణము+అగు= లక్షణం కలిగిన; వెలు6గున్‌= ఆ కాంతిని; అభ్యసన నియతి వరుడు+ఒకండు= 
యోగాభ్యాసనియమ పరుడు ఒక్కడు మాత్రమే; పడయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: కుమారా! ఏ ఆధారమూ లేకుండా నిలుచున్నది. శబ్దంచేత బోధించబడనిది. రసగంధస్పర్శరూప రహితమైనది. 


నిర్గుణమైనది, ప్రకాశించటమే లక్షణంగా కలిగిన ఆ కాంతి స్థానాన్ని నిరంతరయోగాభ్యాసనిష్టుడైన ఒక్కడు” మాత్రమే 
పొందగలుగుతాడు. 


విశేషం : 'కళ్చిన్‌ మాం వేత్తి తత్త్వతః అని గీతాకారుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఎందరో యోగులు ప్రయత్నిస్తే వారిలో ఎవడో 
« « ara (( 

ఒకడు మాత్రమే ఆ పరమాత్మ తత్త్వాన్ని పూర్తిగా గుర్తిస్తాడని అర్థం. తక్కిన వారందరూ ఆ మహాప్రస్థానంలో ఏదో ఒక స్థాయిలో 

ఆగిపోతారు. లేదా వెనుదిరుగుతారు. 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 91 


ఆ తత్త్యం 'కాంతి' రూపం, ప్రపంచంలోని మతాలన్నీ భగవంతుడిని కాంతి" స్వరూపంగా చెప్పాయి. గీతలో విశ్వరూపం 
కూడా ఒక కాంతిగోళంగా వర్లించబడినది. అది అన్నిదిక్కులలోనూ వ్యాపించినది. దాని ఉనికి ఏ ఇతర వస్తువు మీదా ఆధారపడినది 


కాదు. అందుకే 'నిరాలంబంి అని దానిని పిలిచారు (అ+సమ+ఆలంబం= అన్నా అర్థం ఇదే). 

'న తత్ర వాక్‌ గచ్చతి' అని ఆ స్థానాన్ని గురించి గీత చెప్పింది. ఆ స్థానం శబ్దంచేత బోధింపబడేది కాదు. అంటే ఆకాశమనే 
భూతం కాని, రస (జల) గంధ (భూమి) స్పర్శ (వాయు) రూప (అగ్ని) అనే ఇతర భూతాలు కాని,వాతగుణాలుకాని ఆ పరమాత్ముడి 
“కాంతిని నిర్వచించలేవు. సత్త్యరజస్తమోగుణాలు అక్కడ లేవు. ఒకే లక్షణమున్నది అది “ప్రకాశం”. నిత్యమూ వెలగటమే దాని ధర్మం. 
కనుక అది అక్షర మని (నశించని దని) పరబ్రహ్మ మని సిద్దుడు చెప్పుతున్నాడు. 
తే.  సర్వసంకల్పవర్ణనశాలి యగుచు. బరమశాంతి చిత్తంబునం బట్టుకొల్పు 


నత డనింధనానలము న ట్లల్లం బొందు । వికృతివర్ణితయైన నిర్వృతి(గృతాత్మ!' 207 


ప్రతిపదార్థం: కృతాత్మ!= ధన్యాత్ముడా!; సర్వ= అన్ని; సంకల్ప= సంకల్పాలను; వర్ణనశాలి+అగుచున్‌= వదలిపెట్టటంలో సమర్దుడై; 
పరమశాంతి= గొప్పశాంత స్థితిని; చిత్తంబునన్‌= మనసులో; పట్టుకొల్పు+న్‌+అతండు= స్థిరంగా ఉంచుకొనేటటువంటి వాడు; 
అనింధన+అనలమున్‌+అట్టు= ఏ కట్టెలు లేకుండా అగ్నివలె; అల్లన్‌= నెమ్మదిగా; వికృతి వర్ణిత+ఐన= ఏ వికారాలు లేనటువంటి; 
నిర్చృతిన్‌= మోక్షాన్ని; పొందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: ధను;డా! సర్వసంకల్పాలను వరించి, పరమశాంతసితిని సిరంగా మనసులో పాదుకొల్పి, ఎవడు సాధన 
స్ట్‌ జ (53. థి 


చేస్తాడో అతడు కర్ర, తైలం మొదలైన సాధనాలు లేకుండానే మండే అగ్నివలె ఏ వికారాలు పొందని ఆ మోక్షస్టానాన్ని 
అందుకొనగలడు.” 


విశేషం : సాధారణంగా అగ్ని మండటానికి కర్ర కావాలి. కర్రలేనిదే మంటలేదు. కాని పరమాత్మ అనే అగ్ని నిరంతరం మండే లక్షణం 
కలిగినది. ఆ అగ్నికి ఆరిపోవటమనే “వికారం” లేదు (వికారమంటే పరిణామం). అందుచేతనే అది కర్రను ఆధారంగా కలిగినది 
కాదనటం. ఈ లక్షణాన్న 'నిరాలంబ' ధర్మంగా ముందు చెప్పింది. 

నిర్చృతి, నిర్వాణం, బ్రహ్మపదం, మోక్షం - ఇవన్నీ పర్యాయ వాచకాలే. ఎక్కడ చేరి తిరిగి రామో అది 'నిర్చృతి' పదం. 


వ. అనినిర్దేశించి 'యోగిజనానుభావ్యంబైన నెలవెజింగించెద' నని పలికి 'యోగులు దాన నాత్మదర్శనానందంబు 

నొందుదు రవధానంబున నాకర్ణింపు' మని యిట్లనియె. 208 
ప్రతిపదార్థం: అని= అని ఈ విధంగా; నిర్దేశించి= బోధించి; యోగిజన= యోగులచేత; అనుభావ్యంబైన= అనుభవించదగిన; 
నెలవు= స్హానం; ఎజీంగించెదను+అని పలికి= చెప్పుతానని చెప్పి; యోగులు= యోగసాధకులు; దానన్‌= ఆ పదప్రాప్తిచేత; ఆత్మదర్శన= 


తమను తాము తెలిసికొనటంచేత కలిగే; ఆనందంబున్‌= ఆనందాన్ని; ఒందుదురు= పొందుతారు; అవధానంబునన్‌= ఏకా[గ్రతతో; 
ఆకర్లింపుము+అని= వినుమని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా బోధించి, 'యోగులు పొందే స్థానం ఏదో చెప్పుతాను వినుము. యోగసాధకులు ఆ పదాన్ని 
పొంది ఆత్మానుభవానందాన్ని పొందుతారు. ఆ విషయం వివరిస్తాను. ఏకాగ్ర చిత్తంతో విను మంటూ సిద్దుడు ఇట్టా 
అన్నాడు. 

విశేషం : యోగి పొందే ఆ ఆత్మదర్శనమే పరమాత్మదర్శనం. పరమాత్మనే ఉపనిషత్తులు (బ్రహ్మ మన్నాయి. తైత్తిరీయోపనిషత్తు 
(బ్రహ్మానందమని వివరించింది యోగులు పొందే ఆ ఆత్మానందతత్తాన్న. 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. అనఘ! ముంజగర్ణ మగు నిషీకనిదర్శ। నంబు గాంగం గనుంగొనంగ వలయు. 
దనువు ముంజ యాత్మ దదిషేక నిష్మ్కర్ష । విధము సుమ్ము! యోగవిదుని వెరవు. 209 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్మా!; ముంజగర్భము+అగు= ముంజగడ్డిలోని; నిషీక= ముల్లును; నిదర్శనంబు+కాంగన్‌= ఎట్టా 
చూస్తామో అట్లా; కనుగొనంగన్‌+వలయున్‌= అత్యంత సూక్ష్మమైన చూపుతో చూడాలి; తనువు= ఈ శరీరం; ముంజ= ముంజగడ్డి; 
ఆత్మ; యోగవిదుని= యోగసాధనలో పండిన వాడి; వెరవు= విధం; తద్‌= ఆ గడ్డిలోని; ఇషీక+నిష్కర్ష విధము సుమ్ము= ఒక్కొక్క 
పరకను వేరుపరచటంవంటిది సుమా! 


తాత్సర్యం: పుణ్యాత్మా! ముంజగడిలోని అతిసూక్ష్మమైన ముల్లును ఎట్లా చూస్తామో ఆత్మను అట్లాగే చూడాలి. 

య (యా ధ్ర (39) అవి C2 
యోగవిదులైనవారు దేహాన్ని ముంజగా, ఆత్మను అందులోని అతిసూక్ష్మమైన పరకలుగా వేరుచేస్తారు. ఇదే యోగంలో 
తలపండినవారి పద్దతి 


విశేషం : 'నీవార శూకవత్తన్వీ పీత్రాభాస్వస్యణూపమః అనే మం(త్రపుష్పభాగాన్ని మనం మాములుగా చదువుతాం, నీవారమంటే 
వడ్డగింజ. శూక అంటే మొన. వడ్లగింజ మొనను చూడటం ఎంత సూక్ష్మమో ఆత్మ స్వరూపుడిని కనుగొనటమూ అంతే కష్టమని 
అర్థం. ముంజలోని పొరల విషయమూ ఇంతే. ముంజగడ్డితో మొలత్రాడు పేని. ఉపనయనసమయంలో (బ్రహ్మచారికి కట్టుతారు. 
అతిసూక్ష్మమైన ముంజపరకలను వేరు చేయటంద్వారా ఒక 'సూక్ష్మగ్రాహిత'. బుద్దికుశలత' ఏర్పడుతాయి. మనిషిలోకూడా అన్నమయ, 
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని పంచకోశాలను 'శారీరకులు' గుర్తిస్తారు. స్టూల, సూక్ష్మ కారణ 
శరీరత్రయాన్ని వరుసగా విశ్వ, తైజస, ప్రజ్ఞానమని వ్యష్టిదశలోనూ, విరాట్‌, హిరణ్యగర్భ, ఈశ్వరులని సమష్టి దశలోనూ పిలుస్తారు. 
ముంజలోని పోలిక ఇట్లాంటిదే. 


క. తనువువలన నిష్కర్షం । బొనర్షి జీవాత్ము. గాంచు యోగివరుం డ 
య్యను వొదవి యట్లు దన్నుం । గనినప్పుడు జననమరణగతులం దొటి(గున్‌. 210 


ప్రతిపదార్థం: తనువువలనన్‌= శరీరంనుండి; నిష్కర్ణంబు+ఒనర్చి= వేరుచేసి; జీవాత్మున్‌+కాంచు= జీవుడిని వేరుగా చూచే; 
యోగివరుండు= యోగి శ్రేష్టుడు; ఆ+అనువు+ఒదవి= అదే పద్దతిని పాటించి; అట్టు= అట్లాగే; తన్నున్‌= తనలోని పరమాత్మను; 
కనినప్పుడు= చూచినప్పుడు; జననమరణ= చావు పుట్టుకలనే; గతులన్‌= స్థితులను; తొజంగున్‌= విడిచిపెడతాడు (తప్పించుకొంటాడు). 


తాత్సర్యం: శరీరంనుండి జీవుడిని వేరుచేయటం నేర్చుకొన్న యోగి, సాధన పండగా అదే పద్దతిలో తనలోని 
పరమాత్మనుకూడా చూడటం నేర్చుకొని, జననమరణ చ(క్షభ్రమణంనుండి బయటపడతాడు. 


క ముక్తుండు జరామరణ వి । యుక్తుండై హర్షశోకయోగ మెడలి స 
ద్ధక్తులకును నప్పద మీ । శక్తుండగు( జువ్వె బ్రహ్మచర్యము పేర్షిన్‌. 211 


ప్రతిపదార్థం: ముక్తుండు= ఈ విధంగా జరామరణ (భ్రమణం నుండీ ముక్తిని పొందిన యోగివర్యుడు; జరామరణ= ముసలితనం, 
చావు అనే బాధలనుండి; వియుక్తుండు+ఐ= బయటపడ్డవాడై; హర్షశోక యోగము+ఎడలి= సంతోషం, దుఃఖం అనే అనుభవాల 
కలయికను కోల్పోయి; బ్రహ్మచర్యము పేర్మిన్‌= (బ్రహ్మచర్యశక్తితో; సత్‌+భక్తులకునున్‌= ఉత్తమ భక్తులకు; ఆ+పదము+-ఈన్‌= ఆ 
పరమ పదాన్ని ప్రసాదించటానికి; శక్తుండు+అగున్‌+చువ్వె!= సమర్ధుడు అవుతాడు సుమా! 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 93 


తాత్పర్యం: ఈ విధంగా ముక్తుండైన యోగిశ్రేష్టుడు ముసలితనం, చావు మొదలైన బాధలనుండి బయటపడ్డవాడై 
సంతోషశోకాది భావాలు లేనివాడై, నిత్యబ్రహ్మచర్యపాలనచేత అబ్బిన అను[గ్రహశక్తితో ఉత్తమభక్తులకు ఆ పరమపదాన్ని 
ప్రసాదించటానికి సమర్భుడు అవుతాడు సుమా! 


ఆ. బడలి యస్టిరత్వ మూహించి యాత్మయం । దధికనిష్ట గలుగు నతండు సకల 

భూతకోటివలన( బొందండు భయము రా । గాది దుఃఖములకు నగపడండు 212 
ప్రతిపదార్థం: ఒడలి= దేహంయొక్క; అస్టిరత్వము= అశాశ్వతత్త్యాన్ని; ఊహించి= గుర్తించి; ఆత్మయందున్‌= ఆత్మ విషయంలో; 
అధికనిష్టశ+కలుగు+అతండు= మిక్కిలి (శ్రద్దకలిగిన యోగి; సకల భూతకోటివలనన్‌= సృష్టిలోని ఏ భూత సముదాయం నుండికాని; 


భయము; పొందండు; రాగ+ఆది= అనురాగదులవలన కలిగే; దుఃఖములకున్‌= శోకాది భావాలకు; అగపడండు= వశ పడడు. 


తాత్సర్యం: ఈ శరీరం అశాశ్వతమని గుర్తించి, ఆత్మ విషయంలో గాఢమైన (శ్రద్ద కలిగి ఎవడు యోగసాధన చేస్తాడో 
అతడికి ఏ భూతంవలన భయం ఉండదు. ఏ అనురాగాదులవలన కలిగే దుఃఖమూ అతడు పొందడు. 


విశేషం : ఆత్మ విషయంలో నిష్టా కలిగి ఉండటమన్న విషయం యోగసాధనలో చాలా (ప్రధానమైనది. దేహాభిమానం ఎవరికి 
పోతుందో వారే ఆత్మనిష్టులు కాగలుగుతారు. వారి సర్వకర్మలూ ఆత్మాభిముఖంగానే ప్రసరిస్తాయి. భయరాగద్వేషాదులు శరీర 
సంబంధులు కాబట్టి యోగి వాటినుండి విముక్తుడవుతాడని అర్థం. 


క విను యోగయుక్తునకు శ । స్తనిహతి జలబాధ యగ్నిదాహము మొదలై 
చను నవ్వికారములు లే। వనఘ! యతండు గోర. డైంద్ర మగు పదమైనన్‌. 213 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విను= బాగా వినుము; యోగయుక్తునకున్‌= యోగంతో కూడినవాడికి; శస్తవిహతి= ఆయుధాలచే 
దెబ్బతినటం; జలబాధ= నీటివలన బాధింపబడటం; అగ్నిదాహము= అన్నివలన కాలటం; మొదలైచను+ఆ+వికారములు= మొదలైన 
అట్లాంటి పరిణామాలు; లేవు= ఉండవు; అతండు= అట్లాంటి యోగి; ఐంద్రము+అగు= ఇద్ర సంబంధమైన; పదము+ఐనన్‌= పదం 
అయినా; కోరడు= ఇష్టపడడు. 


తాత్పర్యం: పుణ్యాత్మా! యోగి అయినవాడికి శస్రాలచేత కాని, నీటివలన కాని బాధ ఉండదు. అగ్ని అతడిని కాల్చటానికి 
సమర్థం కాడు. ఇట్టాంటి వికారాలులేని అతడు ఇంద్రపదవిని కూడా ఆశించడు. 


విశేషం : ఆయుధాలకు దెబ్బతినటం, జలం తడపటం, అగ్ని దహించటం వంటి వాటిని శాస్తపరిభాషలో “వికారాలు” అంటారు. 
ప్రకృతిసహజమైన కార్యాలను వికారాలు" అంటారన్నమాట. అది లేనివాడు కాబట్టి యోగిని 'నిర్వికారి” అంటారు. ఇం(ద్రవదవి 
అశాశ్వతమైనది కాబట్టి యోగి దానిని ఆశించడు. 
క. తనయంద తన్ను లెస్సగ(। గనుటం గడచిన సుఖంబు గలుగదు లోకం 

బున నెందు దాని కయ్యెడు । వినుతానుష్టానమునకు విసువమి వలయున్‌. 214 


ప్రతిపదార్థం: తనయందున్‌+ఆ= తనలోనే తన్నున్‌= తనను; లెస్సగన్‌= సమగ్రంగా; కనుటన్‌= చూడటంలో; కడచినన్‌= కాలం 
గడిస్తే లోకంబునన్‌= లోకంలో; ఎందున్‌= ఎక్కడా; సుఖంబు+కలుగదు= సుఖం ఉండదు; దానికిన్‌+అయ్యెడు= దానికొరకు; 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 
అయ్యేటటువంటి; వినుత= గొప్పు; అనుష్టానమునకున్‌= దీక్షకు; విసువమి= విసుగుపడకుండా ఉండటం; వలయున్‌= అవసరం. 


తాత్సర్యం: తనలో తననే బాగా చూడడాన్ని మించిన సుఖం లోకంలో ఎక్కడా లేదు. దాని కొరకు (తనలో తన్ను) 
చూచుకోవడం కొరకు) కావలసిన పొగడదగిన నిష్టకు విసుగు చెందకుండా ఉండడం కూడా కావలెను. 


వ. అయ్యనుష్టానం బెట్టిదనిన. 215 
తాత్సర్యం: ఆ అనుష్టానం ఎట్టాంటిదంటే.- (తరువాతి పద్యంలో అన్వయం.) 


క. తన యెజింగిన తెరువున నె। మ్మన మంతర్శృత్తి( జేసి మటి బాహ్యగతిన్‌ 
జన నీ కుండ(గ నది యెం । దనువున( బడు నిలుపవలయు నచ్చట దానిన్‌. 216 
ప్రతిపదార్థం: తన+ఎజింగిన= తనకు తెలిసిన; తెరువునన్‌= పద్దతిలో; నెమ్మనమున్‌= తన నిండు మనస్సును; అంతర్హృత్తిన్‌+చేసి= 


లోపలికి మునుగజేని; మటణీ= ఇంక; బాహ్యాగతిన్‌= బయటికి; చననీకుండ(గన్‌= వెళ్ళకుండా; అది= ఆ మనస్సు; 
ఎందున్‌+అనువునన్‌+పడున్‌= ఎక్కడ దారిలో పడుతుందో; అచ్చటన్‌= అక్కడ; దానిన్‌= దానిని; నిలుపవలయున్‌= నిలపాలి. 


తాత్పర్యం: తనకు తెలిసిన మార్గంలో మనసును అంతర్ముఖం చేసి, ఇంక బయటికి పోనీయకుండా అది ఎక్కడ దారిలో 
పడుతుందో అక్కడే స్థిరంగా నిలపటం అభ్యసించాలి. 


వ. _ అదియెట్లనిన. 217 
తాత్పర్యం: అది ఎట్టాగంటే - (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. దంతములు జిహ్వ గుత్తుక తాలుతలము । కంఠనాళంబు హృదయంబు గణ్యచరిత! 
మటియు లోపల నెచటికి మనసు మెల(గె(। దా గదల్ప్వక యచటన యాగ వలయు. 218 
ప్రతిపదార్థం: గణ్యచరిత!= |ప్రసిద్దచరిత్ర కలవాడా!; దంతములు= పళ్ళు; జిహ్వ= నాలుక; కుత్తుక= మెడ; తాలుతలము= దౌడ; 
కంఠనాళంబు= గొంతుక; హృదయంబు= ఎద; మజీయున్‌= ఇంకా; లోపలన్‌= లోపల; ఎచటికిన్‌= ఎక్కడికి; మనసు; మెలలాన్‌= 
వెళ్ళి ఆగుతుందో; అచటన్‌= అక్కడే (దానిని); తాన్‌= తాను; కదల్పక= కదల్చకుండా; ఆంగవలయున్‌= నిలపాలి. 
తాత్సర్యం: ప్రసిద్దచరితుడా! దంతాలు, నాలుక, మెడ, దౌడ, గొంతుక, ఎద - ఇంకా లోపలికి ఎక్కడికి మనసు వెళ్ళి 
నిలుస్తుందో దానిని అక్కడే కదల్చకుండా ఆపాలి.” 
వ. అని చెప్పెనని చెప్పి నాతో శిష్యుం డని మటిపునం బలికి తలంచికొని కొండొక విచారించి నవ్వుచు నవ్వి పుండు 
నా మొగంబు సూచి 'యచ్యతా! యా సిద్దుం డనువా(డ నేన కదా నీ యెటుంగని యదియునుం గలదె? మటియు 
నక్కాశ్యపనామధేయుం డడిగిన తెజింగు దానికి నుత్తరంబు నా యిచ్చిన విధంబును విను' మని యిట్లనియె.219 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; చెప్పెను+అని= సిద్దుడు చెప్పాడని; చెప్పి; నాతోన్‌= నాతో; శిష్యుండు+అని= నీవు నా శిష్యుడివైతివని; 
మజపునన్‌+పలికి= మరుపుతో అన్నవాడై; తలంచికొని= గుర్తుకు తెచ్చుకొని; కొండొక విచారించి= కొంతసేపు ఆలోచించి; నవ్వుచున్‌= 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 95 


నవ్వుతూ; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; నామొగంబు+చూచి= నా ముఖం చూచి; అచ్యుతా!= కృష్ణా!; ఆ సీద్దుండనువా( 
డన్‌+నేను+ఆ కదా!= ఆ సిద్దుడనబడేవాడను నేనే కదా!; నీ+ఎణుంగని+అదియున్‌+కలదె?= నీకు తెలియనిది కూడా ఉన్నదా?; 
మటియున్‌= ఇంకా; ఆ+కాశ్యప నామధేయుండు= ఆ కాశ్యపుడు అనే పేరుగల బ్రాహ్మణుడు; అడిగిన+తెణంగు= అడిగిన విధం; 
దానికిన్‌+ఉత్తరంబు+నా యిచ్చిన+విధంబునున్‌= దానికి ఇచ్చిన సమాధానం తీరు; వినుము+అని= వినుమని; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా సిద్దుడు చెప్పాడని నాతో అని మరుపుతో నా శిష్యుడి'వి అని గుర్తుకు తెచ్చుకొని కొంతసేపు ఆలోచించి 
నవ్వుతూ ఆ బ్రాహ్మణుడు నా ముఖం చూచి 'కృష్ణా! ఆ సిద్దుడను నేనే కదా! నీకు తెలియనిది ఏమున్నది? ఆ కాశ్యపుడు 
అడిగిన ప్రశ్న, నా సమాధానం చెప్పుతాను వినుము” అంటూ ఇట్టా అన్నాడు. 


విశేషం : శ్రీకృష్ణుడికి తానే తత్త్యృబోధ చేసినట్టు చెప్పటం బాగుండదని ఆ (బ్రాహ్మణుడు 'సిద్దుడి” కల్పన చేశాడు. కాని కృష్ణుడి 
సమీపంలో అసత్యం చెప్పటం కష్టం. అందుచేత 'సిద్దుడి” *శిష్యు' డున్నాడేమో తెలియదు. బహుశా కృష్ణుడు గుర్తించి ఉంటాడు. 
అందుకే తన తప్పు తెలిసికొని, బ్రాహ్మణుడు ఆ సిద్దుడిని నేనే అన్నాడు. ఇదంతా శ్రీకృష్ణుడి లీలలో భాగమే. అంతమా(త్రమే కాదు. 
ఇదంతా చెప్పుతున్నవాడు కృష్ణుడే. అందుచేత ఈ పాత్రలన్నీ ఆయన కల్పించినవే. తానుకూడా జ్ఞానులను ఆశ్రయించి తెలిసికొంటా 
నన్న వినయసూశత్రాన్ని అర్జునుడికి నేర్పటంకొరకు పరమాత్ముడు ఈ కల్పన మొత్తం చేసి ఉండాలి. చెప్పుతున్నవాడు బ్రాహ్మణుడే 
అయినా అవన్నీ శ్రీకృష్ణుడి వాక్యసంపదే. అందుకే దీనిని మొత్తం 'అనుగీత' అని కూడా పిలుస్తారు. 


ఆ. _ 'ేలు మొగిచి వినయశాలి యమ్మేధావి । విశదకరుణ( జెప్పవే మహాత్మ! 
»E" THE) , ౧)" 0౮౩1 CI¥ 84HE HERE *. 220 


ప్రతిపదార్థం: వినయశాలి= వినయవంతుడు; ఆ+మేధావి= ఆ ధీగుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు; కేలు మొగిచి= చేతులు జోడించి; 
మహాత్మ!= ఓ మహాత్మా!; పరమ= ఉత్కృష్టమైన; మోక్షకరణ= మోక్షసాధనలో; పరిణతంబు+ఐన= పండిన; ఉదాత్త= గొప్పదైన; 
సూక్ష్మ= అతి సూక్ష్మమైన; సుకర= సులభమైన; ధర్మము= మార్గం; విశదకరుణన్‌= మిక్కిలి దయతో; చెప్పవే= బోధించవా!; అనియెన్‌= 
అన్నాడు. 


తాత్సర్యం: వినయవంతుడైన ఆ మేధావి చేతులు జోడించి మహాత్మా! ఉత్కృష్టమైన మోక్షసాధనలో సమర్ధమైన. ఉత్కృష్టమైన 
సూక్ష్మసులభమార్గం ఏదో నాకు దయతో బోధించుము' అని అడిగాడు. 


వ. అనిన 'నవహితుండవై యాకర్ణింపు'మని పలికి యిట్లంటి. 221 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అవహితుండవు+ఐ= సావధానుడవై; ఆకర్షింపుము+అని= వినుమని; పలికి= చెప్పి; ఇట్టు+అంటిన్‌. 
తాత్సర్యం: అని అడుగగా ఏకాగ్రతతో వినుము అని చెప్పి ఇట్లా అన్నాడు. 


ఆ. 'పాలకడవ పెక్కుపసులలో డించిన। యాత. డెట్లు దాని నరసికొనుచు 
నుండు నట్లు లోన నునిచిన మనసు నే। మటిక యాత్మ వెదకు తెటి(గు మేలు. 222 


ప్రతిపదార్థం: పాలకడవ= పాలకుండ; పెక్కు పసులలోన్‌= అనేక పశువుల నడుమ; డించిన= ఉంచినపుడు; అతండు= ఆ గొల్లవాడు; 
ఎట్టు= ఏ విధంగా; దానిన్‌= ఆ కుండను (పశువులు (త్రొక్కివేయకుండా); అరసికొనుచున్‌+ఉండున్‌= జా(గత్తగా చూచికొంటూ 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉంటాడో (అట్లాగే); లోనన్‌= లోపల; ఉనిచిన= స్థిరంగా ఉంచిన; మనసున్‌= మనస్సును; ఏమరక= ఏమరకుండా; ఆత్మన్‌= 
ఆత్మను; గొల్లవాడివలె; వెదకు తెజంగు= జాగ్రత్తగా చూచికొనే పద్దతి; మేలు= (శ్రేష్టం. 
య అవి (m] అల 


తాత్పర్యం: పశువులమందలో ఒకచోట గొల్లడు పాలకుండను దించి తాను చుట్టూ తిరుగుతున్నా ధ్యాసను కుండమీద 
ఎట్లాఉంచుతాడో అట్టాగే విషయసుఖాలలో, దుఃఖాలలో జీవుడు భ్రమిస్తున్నా ఆత్మద్వారా లోన ఉంచిన మనసును 
జాగరూకంగా కాపాడుకొనటం ఉత్తమమార్గం. 


విశేషం : అలం; ఉపమ. ఈ ఉపమానాన్నిబట్టి కృష్ణుడు గోవులు కాచాడు అనటానికి వెనుక ఉన్న తాతికభావం అర్థం చేసికొనవచ్చును. 
పశువులమంద అనియంత్రితమైన మనిషి (ప్రవృత్తికి నిదర్శనం కాగా దానిని కాపాడుతూ వచ్చిన గోపాలకుడు ఆ (ప్రవృత్తికి ఒక దారి చూపి 
“పాలకుండి (జ్ఞానాన్ని) భద్రపరచి ఇచ్చిన “ఆత్మ తత్వానికి సంకేత మవుతున్నాడు. పాలకుండను ఏ పశువైనా ఎప్పుడైనా 
త్రొక్కివేయవచ్చును. అట్లాగే విషయవాంఛాదులు మనసును పక్కదారి పట్టించవచ్చును. అందుకే ఈ పోలిక చాలా అర్థవంతమైనదీ. 
సహజమైనదీ కూడా. 


క ఈ తెటి(గున నుద్యుక్తుం । డై తెలి వొందిన మనంబు నతులవివేక 
ఖ్యాతి మరిగించి శశ్వ । ద్ద్వ్వోతితమగు బ్రహ్మముం జతురయోగి గనున్‌. 223 


ప్రతిపదార్థం: ఈతెజంగునన్‌= ఈవిధంగా; చతుర యోగి నేర్పరియైన యోగీశ్వరుడు; ఉద్యుక్తుండు+ఐ= పూనుకొని; తెలివి+ఒందిన= 
జాగరూకమైన; మనంబున్‌= మనస్సును; అతుల= సాటిలేని; వివేక ఖ్యాతిన్‌= బుద్దివైభవంతో; మరిగించి= అభ్యసింపచేసి; శశ్చత్‌= 
శాశ్వతంగా; ద్యోతితము+అగు= ప్రకాశించేటటువంటి; (బ్రహ్మతత్త్యాన్ని; కనున్‌= చూస్తాడు (పొందుతాడు). 


తాత్పర్యం: ఈ విధంగా నేర్పరితనమున్న యోగీశ్వరుడు పూనికతో జాగరూకమైన మనస్సును సాటిలేని 
బుద్దివైభవసాహచర్యంతో శిక్షింపజేసి శాశ్వతంగా, ప్రకాశరూపంగా సాక్షాత్కరించే (బ్రహ్మపదాన్ని సులభంగా పొందుతాడు. 


విశేషం : బ్రహ్మపదప్రాప్తిలో రెండు ముఖ్యమైన దశలు ఇక్కడ చెప్పబడ్డాయి. తొలిదశ ముందటి పద్యంలోనే (ప్రస్తావించాడు. 
విషయవాంఛలపాలు కాకుండా మనసును స్థిరీకరించటం. అట్లా స్థిరమైన చిత్తంలో “జాగరూకత (మేల్కొన్న లక్షణం) ఏర్పడుతుంది; 
దానికి వివేకాన్ని తోడుచేయాలి. అంటే శా(స్తాద్యవేక్షణవలన, సాధుసత్సురుషుల బోధలవలన సత్కర్మాచరణవలన కలిగే బుద్ది 
వైభవం ఆ మనసుకు తోడైతే కలిగే సాత్మికజ్ఞానానికి బ్రహ్మపద(ప్రాప్తి సులభమని తాత్పర్యం. 


తే. అయ్యనాదితత్త్వ చక్షురాదికంబు | లైన యింద్రియములకు గ్రాహ్యంబు గాదు 
సకలమలనిరాసాజ్య ప్రసన్నతర మ । నఃప్రదీపంబు తద్దర్శనం బొనర్షు. 224 


ప్రతిపదార్థం: ఆ+అనాదితత్య్యము= మొదలు ఎరుగజాలని ఆ మహాతత్త్యం; చక్షుస్‌+ఆదికంబులైన= కన్నులు, చెవులు మొదలైన; 
ఇంద్రియములకున్‌= ఇం(దియాలకు; ([గ్రాహ్యంబు కాదు= (గహించదగినది కాదు; సకల= అన్ని; మల= మలినాలనూ; నిరాస= 
నిరసించటమనే; ఆజ్య= నేయిచేత; ప్రసన్నతర= మిక్కిలి ప్రసన్నంగా చేయబడిన; మనస్‌+(ప్రదీపంబు= మనస్సనే గొప్ప దీపం; 
తద్‌+దర్శనంబున్‌+ఒనర్చున్‌= ఆ దర్శనాన్ని; చేయించగలుతుంది. 


తాత్సర్యం: ఆ ఆనాదితత్తం కన్నులు, చెవులు మొదలైన అవయవాలచేత చూడదగినది. వినదగినది కాదు. అన్ని మలినాలను 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 97 


క్షాళనం చేయట మనే నేతివలన మిక్కిలి మనోహరంగా వెలిగేటటువంటి ప్రశాంతమైన మనస్సు అనే గొప్పదీపం మాత్రమే 
ఆ బ్రహ్మపదాన్ని చూపగలుగుతుంది.అలంకారం - నిరాస+ఆస్య; మనఃప్రదీపంబు - రూపకం 


క. కలయంగ నెల్ల యెడలం । దలలును లోచనములును బదంబులు హస్తం 
బులునై యా తత్త్వం బు । జ్వలభంగి వెలుంగ యోగవంతుండు గాంచున్‌. 225 


ప్రతిపదార్థం: ఎల్ల+ఎడలన్‌= అన్నివైపులా; తలలును= తలలూ; లోచనములును= కళ్ళూ; పదంబులు= కాళ్ళూ; హస్తంబులున్‌+ఐ= 
చేతులు కలిగి; కలయంగన్‌= వ్యాపించి; ఆ+తత్త్యంబు= ఆ మహాతత్త్యం; ఉత్‌+జ్వల= మిక్కిలి మండుతున్న; భంగిన్‌= రీతిలో; 
వెలుంగన్‌= (ప్రకాశిస్తుండగా; యోగవంతుండు= యోగం కలిగినవాడు; కాంచున్‌= చూస్తాడు. 


తాత్పర్యం: అన్ని దిశలలోనూ తలలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, కలిగి అంతటా వ్యాపించిన ఆ మహాతత్త్వం మిక్కిలిగా 
మండిపోతున్న కాంతిపుంజంవలె ప్రకాశిస్తుండగా దానిని మహాయోగి దర్శిస్తాడు. 


విశేషం : పురుషసూక్తంలోనూ, భగవద్గీతలోను పురుషోత్తముడిని ఎట్టా వర్లించారో ఇక్కడ కూడా అట్లాగే చెప్పటం గమనించవచ్చును. 

'సహస్ర శీర్షా పురుషు సహస్రాక్ష సహ(స్రపాత్‌ో అని పురుషసూక్తం ఆ పురుషుడిని వర్లించినది. వేయితలలు, వేయి కన్నులు, 
వేయి కాళ్ళు అనంతత్వ సంకేతం. 'అనేక బాహూదరవకక్రనేత్రు' డని భగవద్గీత వర్షించింది. అతడికి పెక్కు చేతులు, కడుపులు, 
నోళ్ళు, కళ్ళు ఉన్నాయట. 'నాంతం, న మధ్యం, న పునస్తవాదిం' (నీకు అంతము, మధ్యము, అది లేదు. అందుకే 'దిశలు తోచటం” 
లేదు అని అర్జునుడు ఆ విరాట్పురుషుడిని చూచి ఆ(క్రందిస్తాడు” సర్వతోనంతరూపమ్‌ అని వర్షించినట్టుగా ఆయన అనంతరూపుడు. 
దానినే 'ఎల్లయెడలన్‌ అని తిక్కనగారు చాలా సొగసైన తెలుగులో వర్షించాడు.) 


క. తను వేర్చరించి కేవల । మును శాంతము నైన తత్త్వమును సంతతమున్‌ 
గనుచున్న దన్ను నెజఖుంగం । గనుంజీంకటిం బాపు వెలుంగు గలుగుం బుత్రా! 226 


ప్రతిపదార్థం: పుత్రా!= ఓ కుమారా! (శిష్యవాత్పల్యంతో పిలిచే పిలుపు); తనువు= శరీరం; ఏర్పరించి= వేరు చేసి; కేవలమును= 
ఏకైకమూ; శాంతమును+ఐన= శాంత స్వరూపమైన; తత్త్యమును= తత్త్వాన్ని; సంతతమున్‌= ఎల్లప్పుడూ; కనుచున్‌+ఉన్నన్‌= చూస్తుంటే; 
తన్నున్‌= తనను; ఎయింగన్‌+కనున్‌= తాను చూచికొనటానికి (తెలిసికొనటానికి) సాధ్యమవుతుంది; చీకటికిన్‌+పాపున్‌= చీకటిని 
పోగొట్టుతుంది; వెలుంగు+కలుగున్‌= ఆ పరమకాంతి నిధానం సంప్రాప్తిస్తుంది. 


తాత్పర్యం: నాయనా! శరీరాన్ని వేరుచేసి; ఏకైకమూ శాంతస్వరూపమూ అయిన ఆ పరమతత్త్వాన్ని నిరంతరం దర్శించే 
యోగి [క్రమంగా ఆత్మదర్శనం చేయగలుగుతాడు. లోని తమస్సు అణగుతుంది. పరమకాంతి నిధానం సంప్రాప్తిస్తుంది. 


నిశేషం : శ్రీమన్నారాయణుడు “శాంతాకారుడట. శాంతమే అతడి స్వరూపం. తక్కిన ఎనిమిది రసాలలో లౌకికస్పర్శ ఉంది. కాని 
శాంతి రసంలో దివ్యత్వం ఉంది. మహాభారతంలో ప్రధానం ఈ శాంతరస నిరూపణమే. అది కేవలము” ఏకైకం, అద్వితీయం. 
అక్కడ ద్వంద్వభావరాహిత్యం ఉండటంవలన ఏకం. అనంతం అనే స్ఫూర్తి ఉంది. అందుకే మోక్షాన్ని 'కైవల్యం' అని అంటారు. 
'శాంతి మంటే మోక్షపదానుభవం అని తాత్సర్యం. 


వ. బ్రహ్మవిద్యారహస్యంబు సర్వంబు నీకుం జెప్పితి; నీ వింక సుఖివి గమ్ము; నేనుం బోయెది నని యామంత్రణంబు 
సేసిన నపాస్తసంశయుం డయి యా శిష్యుం డరిగె; నిట నిన్ను దర్శింప వచ్చితి” నని పలికి యమ్మహాద్విజుం 
డంతర్షితుండయ్యె(; బరమహితంబైన యా వాక్యసంతానంబు సమవధానంబున వినంబడియెనే పాండవ 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధ్యమా! నాండు రథస్టుండ వయిన నిన్ను నేతదీయంబైన యర్ధజాతంబు వినిపించితి' నని నప్పురుషవరుతోడం 
బురుపోత్తముండు వెండియు నిట్లనియె. 227 


ప్రతిపదార్థం: బ్రహ్మవిద్యారహస్యంబు= (బ్రహ్మవిద్యలోని రహస్యాన్ని; సర్వంబు= అంతటినీ; నీకున్‌+చెప్పితిన్‌= నీకు చెప్పాను; 
నీవు+ఇంకన్‌= నీవు ఇంక; సుఖివి+కము శ= సుఖంగా ఉండుము; పొమ్ము= వెళ్ళిరమ్ము; నేనున్‌+పోయెదను+అని= నేనూ వెడుతున్నానని; 
ఆమం(త్రణంబు+చేసినన్‌= వీడ్కోలు చెప్పగా; ఆ శిష్యుండు= ఆ కాశ్యపుడు; అపాస్త= పోయిన; సంశయుండు+అయి= సందేహాలు 
కలవాడై; అరిగెన్‌= వెళ్ళిపోయాడు; ఇట= ఇక్కడ; నిన్నున్‌= నిన్ను; దర్శింపన్‌= దర్శించుకొనటానికి; వచ్చితిన్‌= వచ్చాను; అని; పలికి; 
ఆ+మహాద్విజుండు= ఆ గొప్ప (బ్రాహ్మణుడు; అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమైపోయాడు; పరమ= మిక్కిలి; హితంబు+ఐన= 
మేలును కలిగించే; ఈ వాక్యసంతానంబు= ఈ వాక్యసమూహం; సమవధానంబునన్‌= మిక్కిలి అవధానంతో; వినంబడియెనే!= 
విన్నావా?; పాండవ మధ్యమా!= ఓ అర్జునా!) నాండు= ఆ రోజు; రథస్థుండవు+అయిన= రథం మీద నిలిచిన; నిన్నున్‌= నిన్ను 
గురించి; ఏతదీయంబైన= ఈ (బ్రహ్మపద ప్రాప్తికి సంబంధించిన; అర్ధజాతంబు= అర్హసముదాయం, వినిపించితిన్‌= వినిపించాను; 
అని= అని చెప్పి; ఆ+పురుషనరుతోడన్‌= ఆ పురుషశ్రేష్టుడితో; పురుషోత్తముడు= శ్రీకృష్ణుడు; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: బ్రహ్మవిద్యలోని రహస్యాన్ని అంతటినీ నీకు చెప్పాను. నీవు ఇక సుఖంగా ఉండుము. పోయిరమ్ము. నేనూ 
వెళ్ళుతున్నాను” అని వీడ్కోలు చెప్పగా ఆ శిష్యుడు తన సందేహాలన్నీ తీరగా వెళ్ళిపోయాడు. ఆ తరువాత నిన్ను 
దర్శించుకొనటానికి నేను ఇక్కడికి వచ్చాను” అని పలికి, ఆ బ్రాహ్మణుడు మాయమైపోయాడు. ఓ అర్జునా! పరమహితాన్ని 
కలిగించే ఈ వాక్యసముదాయాన్ని ఏకాగ్రచిత్తంతో విన్నావా! ఆనాడు యుద్దభూమిలో రథంమీద నిలిచి, విషాదంతో ఉన్న 
నీకు ఆ (బ్రహ్మపదసంఫప్రాప్తిని గురించిన ఈ విషయాలన్నిటినీ వినిపిచాను. గుర్తున్నదా!' అని కృష్ణుడు చెప్పి, మరలా 
అర్జునుడితో ఇట్లా అన్నాడు. 
సీ. వ్యామిశ్రమతి యగు నతనికి నకృతాత్ముం। డైనవానికి నవధానరహిత 

చేతస్మునకు నిది సెప్పంగాదే! దొల్లి; దెలియంగం జెప్పితి దేవతలకు 

గాండివి నీవు దక్కంగ నిది మర్వు లా । కర్ణింప( దగువారు గలరె యొరులు? 

ణ 

పరమరహస్య మీ పరిపాటి దీన న । య్యమృతవస్తువు గని యఖిలదుఃఖ 
ఆ. _ ములు దొఅంగి నిత్యముక్తత వెలు. గొందు | నరుండు వైశ్యులైన నాతులైన 

శూద్రులైనం గండ్రు సువ్వె యిమ్మెయి ముక్తి | బ్రాంతె బ్రాహ్మణులకు రాజులకును? 228 
ప్రతిపదార్థం: వ్యామిశ్రమతి+అగునతనికిన్‌= అస్థిరమైన మనస్సు కలవానికి (అనేకాలైన ఆలోచనలవలన ఏర్పడ్డ అస్థిరత్వం కలవాడని 
అర్థం); అకృత+ఆత్ముండు+ఐన వానికిన్‌= ఆత్మవిద్యాపరి.శమ లేనివాడికి; అవధానరహిత= అవధానంలేని; చేతస్కునకున్‌= 
చిత్తమున్నవాడికి; ఇది= ఈ (బ్రహ్మవిద్య; చెప్పన్‌+కాదే!= చెప్పరాదు సుమా!; తొల్లి= మునుపు; దేవతలకున్‌= దేవతలకు; 
తెలియంగన్‌+చెప్పితిన్‌= వివరంగా చెప్పాను; గాండివి= గాండీవాన్ని ధరించిన మహాధనుర్వేత్త అయిన; నీవు తక్కగన్‌= నీవు తప్ప; 
ఇది= ఈ విద్యను; ఆకర్లింపన్‌+తగువారు= వినదగినవారు; ఒరులు= ఇతరులు; మర్త్యులు+కలరె?; మానవులున్నారా?; ఈ 
పరిపాటి= ఈ (బ్రహ్మవిద్యాక్రమం; పరమ రహస్యము= మిక్కిలి గుప్తమైనది; దీనన్‌= దీనిచేత; నరుండు= మనిషి ఆ+అమృతవస్తువున్‌+ 
కని= ఆ అమృతవస్తువును దర్శించి; అఖిల= అన్ని; దుఃఖములున్‌+తొఅంగి= దుఃఖాలు పోగొట్టుకొని; నిత్యముక్తతన్‌= 
నిత్యముక్తత్వస్థితిలో; వెలుగు+ఒందున్‌= (ప్రకాశిస్తాడు; వైశ్యులు+ఐనన్‌= వైశ్యులు అయినా; నాతులు+ఐనన్‌= (స్త్రీలైనా; శూ(ద్రులు+ఐనన్‌= 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 99 


శూ(ద్రులైనా; ఈ+మెయిన్‌= ఈ (క్రమంలో; ముక్తిన్‌= ముక్తిని; కండ్రు= పొందుతారు; చువ్వె!= సుమా!; (ఇక); బ్రాహ్మణులకున్‌; 
రాజలకును= క్షత్రియులకూ; (బ్రాంతె?= దుర్లభమా? 

తాత్పర్యం: అస్థిరచిత్తుడికి, ఆత్మవిద్యాపరి[శమలేనివాడికి, ఏకగ్రత లేనివాడికి ఈ (బ్రహ్మవిద్యను బోధించరాదు సుమా! 
నేను మునుపు దేవతలకు ఈ విద్యను బోధించాను. మానవులలో ధనుర్విద్యానిపుణుడవు కాబట్టి నీవు తప్ప మనుషులెవ్వరూ 
ఈ విద్యను నానుండి వినదగ్గవా రెవరూ లేరు. ఈ బ్రహ్మవిద్యాక్రమం చాలా రహస్యమైనది. దీనివలన మానవుడు ఆ 
అమృతవస్తువును దర్శించి అన్ని దుఃఖాలూ పోగొట్టుకొని నిత్యముక్తుడుగా ప్రకాశిస్తాడు. వైశ్యశూ(ద్రులైనా, స్త్రీలైనా ఈ 
విద్యానుష్టానంతో ముక్తిని పొందగలరంటే ఇక బ్రాహ్మణులకు, రాజులకు ఈ స్థితి దుర్లభమవుతుందా? 


విశేషం : ధనుర్విద్యారహస్యం 'గురి'ని ఛేదించటం. దీనివలన లక్ష్యశుద్ది కలుగుతుంది. అందుకే బ్రహ్మవిద్యకూడా ఒక ధనుర్విద్యవంటిదే 
అని ఉపనిషత్తులు చెప్పుతాయి. అందుకే 'నరుడు” ఒక్కడే గీతకు (శ్రోత అయ్యాడు. అతడికే విషాదమూ కలిగింది. అతడికే పాపభీతి 
పుట్టింది. అతనే చివరికి మహాయుద్దం చేశాడు. విజయుడయ్యాడు కూడా! ఈనాడు 'అనుగీతికు శ్రోత కూడా ఆయనే. అందుకే 
ధర్మరాజుకు బోధించని గీతారహస్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికే బోధించాడు. 
5, pA a అడ 9, క 
వేదవిద్యకు (స్రీవైశ్య శూద్రులు ఒకప్పుడు బాహ్యులు. అయినా వారికి కూడా బ్రహ్మపదసం'ప్రాప్తి మాత్రం నిషిద్దం కాదు. 
అందుకే ఇది 'యోగి విద్యగా చెప్పబడినది. యాగం కర్మవిద్య. దానికి దూరులైనవారు కూడా బ్రహ్మత్వసిద్ధికి అర్హులే. స్థిరచిత్తం. 
జ ఆ యౌ న్‌ క 
ఆత్మవిద్యాపరి శ్రమ, మనోని[గ్రహాది సాధన, ఇంద్రియజయం, అవధానచిత్తం, (వ్రతపరిరక్షణబుద్ది కలిగిన ఎవరైనా బ్రహ్మపద సం(ప్రాప్తికి 
అర్హులేనని అర్థం. (బ్రాహ్మణులు, రాజులు నిత్యజీవిత కార్యకలాపాలద్వారానే మొదటి మెట్టులోకి (ప్రవేశించగలరు. కాబట్టి వారికి ఈ 
లా యి (2) యు 
విద్య సుసాధ్యమని చెప్పటం మహర్షి వాక్యానికి అర్థం. 
అర్యుడైనా అనార్యమైన దుఃఖాది భావాలలోకి వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి భగవర్గీతలోనూ, ఇక్కడా ద్వంద్వ స్థితులను 
దాటటంద్వారా కలిగే చిత్తస్టైర్యాన్ని ప్రధానగుణంగా చెప్పటం కనిపిస్తుంది. 
క. వినిపించితి నిను బోధం । బునకు నుపాయంబ ఫలసముదయము మోక్షం 


బును సౌఖ్యనిర్ణయము ని । క్క్మనుట గడవ సుఖము లొండు గలవే యరయన్‌? 229 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను గురించి (నీకు); బోధంబునకున్‌= (బ్రహ్మబోధకు; ఉపాయంబు= పద్దతి; ఫలసముదయము= దాని 
ఫలితాలు; మోక్షంబును= విముక్తి; సౌఖ్యనిర్ణయమున్‌= ఆ సుఖస్వరూపం; వినిపించితిన్‌= వినిపించాను; ఈ+కనుటన్‌+కడవన్‌= ఈ 
(బ్రహ్మపద దర్శనం విడిచి (అతిశయించి); అరయన్‌= బాగా చూడగా; ఒండు సుఖములు= మరి ఇతర సుఖాలు; కలవే?= ఉన్నాయా? 
తాత్సర్యం: అర్జునా! నీకు ఇంతవరకు బ్రహ్మబోధకు సంబంధించిన (క్రమం, దానిఫలం, విముక్తి ఆ సుఖస్వరూపం 
ఇవన్నీ చెప్పాను. ఈ (బ్రహ్మపదసందర్భనంకంటె మరొక సుఖం ఏదైనా ఉందా! 
విశేషం : ఇక్కడ సుఖమంటే ఆనందమని అర్థం. (బ్రహ్మపదసుఖమే (బ్రహ్మానందమని అర్థం. (బ్రహ్మానందం పరమసుఖదం' అని 
స్తుతి. ఆ ఆనందం పరమసుఖాన్ని ఇస్తుందట. అందుకే మానుషానంద, రాజానందాదులు ఆ బ్రహ్మానందం ముందు ఏ మాత్రం 
కొరగానివి అవి తెత్తిరీయం సిద్దాంతం చేసింది. (చూ॥ ఆనందవల్లి). 


ఈ సుఖం వ్యసనకారకం కాదు. బంధం కలిగించదు. దాని లక్షణం విముక్తి. దాని గుణం (ప్రకాశం. 
ఆ. శ్రద్ద గలిగి లోకసంగ్రహ సంగంబు । నీడ విడిచి యెవ్వ డీ యుపాయ 
ముల భజించు వాండు మోక్షలక్ష్మికి. బతి । యగు నొకింత సందియంబు వలదు. 230 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 935 


తాత్పర్యం: ఈ విధంగా వెళ్ళి శ్రీకృష్ణుడు అర్జునునిగూర్చి ఆలోచించి, అతనిదగ్గరకు వెళ్ళి, అతడిని వెంటబెట్టుకొని, 
ఆ పర్వతమందలి అందమైన (ప్రదేశాలను చూపుతూ విహరించాడు. తరువాత ఇద్దరూ నిర్మల మణులతో నిర్మితమైన 
ఒక అరుగుమీద కూర్చుండి ఇష్టాగోస్టి సలుపుతుండగా. 


చ. క్వణదణుకింకిణీకలితకాంచనకాంచికలాపమున్‌ రణ 

న్మణికలనూపురంబులు సమధ్వని నొప్పంగ భక్తిం బాదచా 

రిణి యయి కన్యకాజనపరీత సుభద్ర తదద్రిపూజన 

ప్రణతులు సేసె నింద్రసుతు( బార్జు నిజేశ్వరుగా' దలంచుచున్‌. 178 
ప్రతిపదార్థం: క్వణత్‌+అణు, కింకిణీ, కలిత, కాంచన, కాంచి, కలాపమున్‌= మోయుచున్న చిరుగజ్జెలతో కూడిన బంగారు 
మొలనూళ్ళ సమూహాన్ని; రణత్‌+మణి, కల, నూపురంబులు= ధ్వనిస్తూ మణులచే మనోహరాలైన అందెలూ; సమ, ధ్వనిన్‌= 
సమాన ధ్వనిలో; ఒప్పంగన్‌= ఒప్పుచుండగా; భక్తిన్‌= భక్తితో; పాదచారిణి, అయి= కాలినడకన వెళ్ళినదై; కన్యకా, జన, పరీత= 
పెళ్ళికాని ఆడపిల్లలతో చుట్టబడినదైన; సుభద్ర; ఇంద్రసుతున్‌= దేవేంద్రునియొక్క కుమారుడిని; పార్టున్‌= పృథ (కుంతీదేవి) 
పుత్రుడైన అర్జునుడిని; నిజ+ఈశ్వరున్‌+కాన్‌= తనభర్త అయ్యేటట్టు; తలంచుచున్‌= భావించుచూ; తద్‌+అద్రి, పూజన, 
ప్రణతులు= ఆ రైవతకపర్వతాన్ని పూజించటాన్ని, మొైక్కటాన్ని; చేసెన్‌= చేసింది. 
తాత్పర్యం: (మోగుతున్న చిరుగజ్జెలతో కూడిన బంగారు మొలనూళ్ళ సమూహం, మణులచేత మనోహరాలై 
మోగుతున్న అందెలు సమానధ్వనితో ఒప్పుతుండగా, కన్యకాజనం తనచుట్టు రాగా, సుభద్ర అర్జునుడిని భర్తగా 
తనమనస్సులో తలచి భక్తితో కాలినడకన తిరిగి, ఆ రైవతకాద్రికి పూజలూ, నమస్కారాలు చేసింది. 


నిశేషం: నన్నయ అక్షరరమ్యతకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణం. అర్జునునిమనస్సును ఆకర్షించి, అతనిలోని 
అనురాగాన్ని పెంచిన సుభద్ర కాంచీ కలాప కింకిణీ ధ్వనులు, మణి నూపుర ధ్వనులు - పదాల కూర్పులో “ణికార 
పునరావృత్తిలో చక్కగా ధ్వనిస్తున్నాయి. ఈ పద్యంలో సమాధి అనే గుణం సమగ్రంగా పోషింపబడింది. సుభద్ర తన మొలను 
గల గజ్జెలూ కాలిఅందెలూ సమంగా మోగుతూ ఉండగా నడచివచ్చ అర్జునుడు తనకు భర్త కావాలని గాఢంగా భావిస్తూ 
(సమాధి) రైవతకాద్రిని పూజించి నమస్కరించింది. పద్యంకూడా సుభ(ద్రవలెనే నడిచింది. మొదటి రెండుచరణాల్లో నాయిక 
నడకసొబగు, ఆ తరువాత ఆగి పూజించి నమస్కరించిన విశ్రాంతి సౌందర్యం పద్యగతిలో అవరోహ(క్రమంలో చిత్రించటం 
గమనార్హం. దానివలన నాయిక మనోభీష్టంలో (త్వరగా అర్జునుడు భర్తకావాలన్న తీవ్రమైన ఆకాంక్ష) అర్థదర్శనం కావటం 
గమనిస్తే నన్నయగారి సమాధిగుణపద్యరచనకు ఈ పద్యం సార్థకోదాహరణం. (సంపా.) 


ఉ. దాని సుభద్రగా నెటి(గి తత్‌క్షణజాతమనోజసంచల 
న్మానసు( డైన యవ్విజయు మానుగ జూచి మునీంద్ర! నీకు జ 
న్నే నలినాక్షులందు మది నిల్ప(గ' నంచును మందహాసగ 
ర్థానను( డై రథాంగధరు( డాతని కి ట్లనియెం బ్రియంబునన్‌. 179 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆమెను; సుభద్రన్‌+కాన్‌, ఎటీ(గ; తత్‌+క్షణ, జాత, మనోజ, సంచలత్‌+మానసుండు+ఐన= ఆ 
కణంలో పుట్లిన మన్నథునిచే చలింపబడిన మనసు), కలవాడైన; ఆ+విజయున్‌= ఆ అర్హునుణ్తి; మానుగన్‌= మనోహరంగా; 
ల (2) శ్ర 2) a జ ac) 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (శ్రద్ద కలిగి= (శ్రద్దతో కూడినవాడై; లోక సంగ్రహ= లోకాన్ని అవలంబించటంచేత కలిగిన; సంగంబున్‌= కలయికను; 
ఈడన్‌+విడిచి= సంపూర్ణంగా పరిత్యజించి; ఎవ్వండు= ఏ యోగి; ఈ ఉపాయములన్‌= ఈ మార్గాలతో; భజించున్‌+వాండు= మోక్ష 
సంపదను ఉపాసిస్తాడో అతడు; మోక్షలక్ష్మికిన్‌= మోక్షరూపయైన శ్రీదేవికి; పతి+అగున్‌= భర్త అవుతాడు; ఒక+ఇంత= కొంచెం 
కూడా; సందియంబు= సందేహం; వలదు= అక్కరలేదు. 

తాత్సర్యం: ఎవడు (శద్దాళువై ఈ లోకబంధంచేత పట్టిన మమతానుబంధాలను సంపూర్ణంగా దిగవిడిచి, ఇంతవరకు 
బోధించిన మార్గాలలో మోక్షపదవిని గురించి ఉపాసిస్తాడో అతడు మోక్షలక్ష్మిని వరిస్తాడు. ఈ విషయంలో కొంచెం కూడా 
సందేహం అక్కరలేదు. మోక్షలక్ష్మికి. బతియగు- అలంకారం రూపకం. 


క్ర చెప్పం గలయది యెల్లను । జెప్పితి; నీ కింత గడవ౦ జెప్ప నొకండు లేం 
డిప్పాట నెలల నాటిట(। జొప్పడు యోగంబు నియతి శుద్దాత్మునకున్‌.' 231 


ప్రతిపదార్థం: చెప్పన్‌+కల+అది= చెప్పగలిగినది; ఎల్లనున్‌= అంతా; చెప్పితిన్‌= చెప్పాను; నీకున్‌+ఇంతన్‌+కడవన్‌= నీకు ఇంతకుమించి; 
చెప్పన్‌= చెప్పటానికి; ఒక(డున్‌+లేడు= ఏదీ లేదు; శుద్దాత్మునకున్‌= పరిశుద్దమైన ఆత్మగలవాడికి; ఈ+పాటన్‌= ఈ పద్దతిలో; 
నియతిన్‌= నియమంతో పాలిస్తే; యోగంబు= యోగం; నెలలన్‌+ఆటీటన్‌= ఆరు నెలలలో; చొప్పడున్‌= సిద్దిస్తుంది. 
తాత్పర్యం: చెప్పగలిగినందంతా చెప్పాను. ఇంతకుమించి దీనిని గురించి చెప్పగలవారెవ్వరూ లేరు. నియమపాలన గల 
శుద్దాత్ముడికి ఈ పద్దతిలో ఆరునెలలలోనే సంపూర్ణయోగం సిద్దిస్తుంది. 
ణు ణు ac) ఉషా 

వ. అని యిట్లు కృష్ణుండు జిష్టునకు నధ్యాత్మవిషయంబులగు వాక్యంబులు సెప్పె నని చెప్పిన విని యన్నర 

నారాయణులు మటియు నెవ్విధంబున వర్తించి రని యడుగుటయు. 232 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా, కృష్ణుండు= శ్రీకృష్ణుడు; బిష్టునకున్‌= నరుడికి; అధ్యాత్మ విషయంబులగు వాక్యంబులు= 
వేదాంత సంబంధంగల వాక్యాలను; చెప్పెనని= చెప్పాడని; చెప్పినన్‌ విని= చెప్పగా విని; ఆ+నరనారాయణులు= ఆ కృష్ణార్జునులు; 
మజీయున్‌= ఇంకా; ఏ+విధంబునన్‌= ఏ తీరుగా; వర్తించిరి?= కాలం గడిపారు?; అని; అడుగుటయున్‌= జనమేజయుడు అడుగగా. 
తాత్పర్యం: ఇట్లా శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ శ్రవిద్యాసంబంధాలైన మహావాక్యాలు వినిపించాడని చెప్పగా విని జనమేజయుడు 
'ఆ తరువాత కృష్ణార్జునులు ఏమేమి చేశారు తెలుపుము” అని అడుగగా- తరువాతి ఆశ్యాసంలోనికి అన్వయం. 

అశ్వాసాంతము 

చ. గుణసమతానుభూతిహృతికోవిదసారవివేకభావ్య! చా 

రణ సురసిద్దసాధ్యఖచర ప్రముఖాఖిల భూతసేవ్య! వీ 

క్షణకలనా కృతార్థమునిసార్థ బహుస్తుతివాక్యరత్నభూ 

షణ! మహనీయ ఖేలన! నిసర్గకృపాకృత లోకపాలనా! 233 
ప్రతిపదార్థం: గుణసమతా+అనుభూతి= సత్వరజస్తమోగుణాల (ప్రకృతిస్థితియొక్క; హృతి= హరించటంలో; కోవిద= పండితులైనవారి; 
సార= సారభూతమైన; వివేక= వివేకంచేత; భావ్య!= భావింపదగినవాడా!; చారణ= గంధర్వులు; సుర= దేవతలు; సిద్ద= సిద్దులు; 


సాధ్య= సాధ్యులు; ఖచర= ఆకాశసంచారులు; ప్రముఖ= మొదలైన; అఖిల= అన్ని; భూత భూతాలచేత; సేవ్య= సేవింపబడేవాడా!; 
వీక్షణకలనా= కటాక్షప్రసారమా(త్రంచేత; కృతార్థ= ధన్యులైన; మునిసార్థ= ముని సముదాయంయొక్క; బహుస్తుతివాక్య= అనేక 
థి = యథ par) 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 101 


స్తుతివాక్యాలనేటటువంటి; రత్సభూషణ= మణుల అలంకారం కలిగినవాడా!; మహనీయఖేలన!= పూజనీయమైన విహారం కలిగినవాడా!; 
నిసర్గ= సహజమైన; కృపాకృత= దయతో నిర్వహించబడిన; లోకపాలనా= విశ్వసంరక్షణకార్యం కలవాడా! 


తాత్పర్యం: సత్త్వరజస్తమోగుణాల సహజానుభవాన్ని పరిహరించటంలో సమర్శ్భులైన ధీరుల సారవివేకంచేత 
భావింపదగినవాడవు నీవు. గంధర్వులు, దేవతలు, ఆకాశసంచారులు మొదలైన అన్ని ప్రాణులు నిన్ను సేవిస్తుంటాయి. నీ 
కటాక్షమాత్రంచేత ధన్యులైన మునిసముదాయం చేసే స్తోత్రాలనే అనేకరత్నాలతో పొదిగిన అలంకారం కలిగినవాడవు 
నీవు. నీ విహారం చాలా పూజనీయమైనది. ఈ విశ్యసంరక్షణకార్యాన్ని నీకున్న సహజమైన కృపతో నిర్వహిస్తున్న దేవదేవుడవైన 
ఓ హరిహరనాథా! నీకు నమస్కారం. 


విశేషం : ప్రకృతి గుణాలు సత్త్యరజస్తమస్సులు. వీటి సముదాయ స్థితినే 'మూయ' అని అంటారు. ఏటి 'సమతి అంటే సహజస్థితి అనే 
అర్థం. దీని లక్షణమే “అహంకృతి', ఇంద్రియాదుల మోహధర్మం. దీనితో జీవుడు అనుభవిస్తున్నదే ఈ అజ్ఞానమయమైన లోకసుఖదుః 
ఖాది భావసముదాయం. దీనిని పోగొట్టుకొనటమే 'యోగి సాధనఫలితం. వారు “వివేకం” తో దీనిని సాధిస్తారు. 

'భూతా'లని ప్రాణులకు సాధారణ నామం. హరిహరనాథస్వామి త్రిలోకసేవ్యుడని అర్థం. చారణులు, గంధర్వులు 
దేవనాయకులు. సురలని ఇంద్రాదులకు పేరు. సాధ్యులు అని పండ్రెండుగురు. వీరు దేవగణంలోని వారే. మన, మంత ప్రాణ, భర, 
ఆపాన, నిర్యవత్‌, నిర్మయ, నరక, దంశ, నారాయణ, వృష, ప్రభు లనివారి పేర్చు ఇంకా ఆకాశంలో తిరిగే దేవయోనులు కొందరున్నారు. 
వారిని ఖచరులంటారు. సిద్దులు- చంద్రలోకం దిగువ నివసించే విశ్వవసు ప్రభృతులు. వీరందరూ నిరంతరం దేవసేనాధురంధరులు. 

ముని సార్థమంటే - మహర్షి సముదాయాలు; సప్తమహర్షులు మొదలైనవారు చేసిన స్తుతులే స్వామికి ఆభరణాలని అర్థం. 
అంటే వారి స్తుతులచేత స్వామి మహనీయత్వం ఇనుమడించినదని భావం. 

స్వామికి లోకపాలన ఒక “క్రీడ”, దుష్టశిక్షణ శిష్టరక్షణ ఆ ఆటలోని ప్రధాన అంశాలు. సత్యధర్మసంరక్షణలే దాని ప్రయోజనం. 
ఈ నిర్వహణకు హేతువు స్వామివారికున్న అపారకృప. వైష్ణవ భక్తులు స్వామి 'కృపా' ధర్మం ఆధారంగా “ప్రపత్తి యోగాన్ని ప్రతిపాదించారు. 
స్వామి లోకాన్ని సంరక్షించటంలో ఆయనకు ఏ స్వార్థమూలేదు. అంతా పరార్థమే. అంతా ఆయన సహజ దానదయాధర్శకర్మమే. 
అందుకే ఈ పర్వంలో స్వామి అర్జునుడిపై 'కృప' వహించి మరలా గీతార్జాన్ని బోధించాడు. యజ్ఞదీక్షను అనుగ్రహించి, పాండవులను 
సముద్దరించాడు. వారికి ఆముష్మికచింత కలిగించి, జ్ఞానులుగా మార్చాడు. స్తుతివాక్యరత్న-అనుచో రూపకాలంకారం 


క. నవ్యత్వ పురాణత్వ ద । శావ్యపనయదుర్చిరూప సౌందర్యా! వే 
దవ్యాసవాకకాశిత! । దివ్యధురాధుర్య! యోగిధీసత్మార్యా! 234 


ప్రతిపదార్థం: నవ్యత్వ= కొత్తదనం; పురాణత్వ= ప్రాచీనత్వం అనే ఈ రెండు; దశావ్యపనయః= దశలు తొలగిపోవటంచేత; దుర్నిరూప= 
నిరూపించటానికి సాధ్యంకాని; సౌందర్యా!= అందం కలిగిన వాడా!; వేదవ్యాస= వేదవ్యాస మహర్షియొక్క; వాక్‌= వాక్కులచేత; ప్రకాశిత!= 
ప్రకాశింపచేయబడినవాడా!; దివ్య= ఉత్తమమైన; ధురాధుర్య!= భారాన్ని వహించేవాడా!; యోగి= కపిలాది మహామునులు; ధీ= ప్రజ్ఞా 


విశేషంచేత; సత్కార్యా!= సత్కరింపబడేవాడా! 

తాత్సర్యం: స్వామీ! (క్రొత్తపాతదనాలు రెండూ లేనివాడిని కావటంచేత నీ సౌందర్యం ఇదమిత్ణమని నిర్ణయించటం కష్టం. 
వ్యాసమహర్షి రచనలచేత నీ (ప్రకాశం ఉద్దీప్తమైనది. సకలభువనరక్షణ కార్యాన్ని నిర్వహించే నీవు ప్రసిద్దులైన కపిలాది 
మహర్షుల (ప్రజ్ఞావిశేషంచేత సత్కరింపబడేవాడవు. నీకు నమస్కారం. 


విశేషం : పరమేశ్వరుడు కాలస్వరూపుడు. కనుక వ్యావహారికమైన భూతభవిష్యద్వర్తమాన విభాగం ఆయనకు వర్తించదు. కాబట్టి ఆ 
కాంతిరూపానికి (క్రొత్తపాతలు లేవు. ఆ కారణంవలననే ఆయన రూపం దుర్శిరీక్ష్యం (చూడసాధ్యం కానిది). కనుక నిరూపణకు 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


అసాధ్యమైనది. మరి పురాణాలు శతకోటి మన్మథాకారు' డనటంలో ఉద్దేశం. ఆ సౌందర్యం వ్యామోహజనకం కాదని. ఆ అర్థంలోనే 
మన్మథుడి “తండ్రి అనటం కూడా. 

వ్యాసమహర్షి వేదవిభాగజ్ఞుడు. కనుక వేదవాక్కులు, (బ్రహ్మసూత్రాలు, అష్టాదశపురాణాలు ఇత్యాదులచేత ఏ (బ్రహ్మతత్త్య 
నిరూపణం జరిగిందో ఆదంతా వ్యాసవాక్యసముదాయమే. కనుక వ్యాసవాక్కు స్వామిని (ప్రకాశింపజేసినదనటం. 

స్వామి భరిస్తున్నది మానుషమైన భారంకాదు. అది దివ్యభారం. భువననిర్వహణ రూపమైన ధర్మసంరక్షణ దివ్యకార్యం. 
కాబట్టి దివ్యభారమని అనటం. 


యోగులు తమ ధీవిలాసంచేత ఎవరిని గుర్తించి సేవించారో ఆ బ్రహ్మపదం యోగులచేత సత్కరించబడింది. అందుకే 
గీతను బోధించిన శ్రీకృష్ణుడిని యోగేశ్వరుడని అన్నారు. 


మాలిని. 


భువనభవన దీపస్పూర్తి తేజోవిలాసా! 
సవితృశశిమయత్వ స్పారచక్షుర్వికాసా! 
వివిధనిగమవిద్యావేద్యసూక్ష ప్రభాసా! 


పవనవిజయలీలాప్రాఢ చేతోవిలాసా! 235 


ప్రతిపదార్థం: భువన= సప్త సప్త భవనాలనేటటువంటి; భవన= ఇంటికి; దీపస్ఫూర్తి; దీపమనిపించే; తేజోవిలాసా!= కాంతిప్రకాశం 
కలిగినవాడా!; సవితృ= సూర్య; శశిమయత్వ= చంద్రమయమైన; స్పార= విస్తారమైన; చక్షుర్వికాసా!= దృష్టివికాసం కలవాడా!; వివిధ= 
బహువిధాలైన; నిగమవిద్యావేద్య= వేదవిద్యచేత తెలియదగిన; సూక్ష్మప్రభాసా!= అతి సూక్ష్మమైన తేజోరూపం కలిగినవాడా!; పవన 
విజయ= గాలిని నిరోధించటంచేత (యోగవిద్యాభ్యాసంచేత); లీలాప్రాఢ= మహత్యాన్ని సాధించిన (ప్రాఢులైన యోగుల; చేతస్‌+విలాసా!= 
హృదయాలలో విహరించేవాడా! 


తాత్సర్యం: చతుర్రశభువనాలనే భవనాన్ని నీ దీప్తిచేత ప్రకాశింపచేస్తున్నావు నీవు. సూర్యచంద్రులను నేత్రాలుగా కలిగి, 
ఈ సర్ప్వసృష్టిని వీక్షిస్తావు నీవు. నీ తేజోవిలాసం వేదవిద్యారూపమైన జ్ఞానచక్షువుచేత మాత్రమే దర్శింపదగినది. 
ప్రాణాయామాది యోగసాధనలచేత ్రాఢులైన యోగుల హృదయాలలో నీవు సదా విహరిస్తుంటావు. అట్లాంటి నీకు 
నమస్కారం. 


విశేషం : భూలోక భువర్గోకాది సప్త ఊర్ల లోకాలు, అతల, సుతల, వితలాది సప్త అధోలోకాలు - ఈ రెండు ఏళ్ళు కలిసి చతుర్దశ 
భువనాలు (2Xx7=14) అవుతాయి. ఈ లోకాలకు ఉన్న ఒకే మహాకాంతిపుంజం హరిహరనాథస్వామిదే. 


విరాట్‌ పురుషుడి వర్లనలో చెప్పినట్టు సూర్యచంద్రులు స్వామి నయనాలు. అంటే రాత్రింబవళ్ళులో నిరంతరం స్వామి 
వారి వీక్షణ లోకంమీద ఉన్నదని తాత్పర్యం. భువనభవనదీప-అలంకారం రూపకం. 


చతుర్వేదాలని సాధారణనామం ఉన్నా వేదాలు అనంతాలని తెత్తిరీయం చెప్పుతున్నది. (అనంతావై వేదాః) 


“సీక్ర శతమధ్వర్యుశాఖాః | నవధా౭_ధర్వణో వేదః, 
సహస్రధా సామవర్మ్మా | ఏకనింశతిధా బాహృుచం” 


అశ్వమేధపర్వము - ప్రథమాశ్వాసము 103 


అని పతంజలి మహర్షి మహాభాష్యంలో చెప్పటాన్ని గమనిస్తే ఎన్నో శాఖలు వేదవాజ్మయంలో ఉన్నట్టు తెలుస్తుంది. 


“పవన విజయం” అంటే 'గాలిని నిరోధించటం” అని అర్థం. ప్రాణాయామంతోనే యోగ సాధన మొదలవుతుంది. కనుక 
యోగులు పవనవిజయులు. కనుక ద్వంద్వభావాతీతులై యోగసాధనలో ్రాఢు" లవుతారు. 


“రామ” శబ్దన్ని నిర్వచిస్తూ 'యోగినాం హృదయేషు రమతీతి రామః అని చెప్పుతారు. యోగుల హృదయాలలో రమించే 
ధర్మమున్నందువలన రాముడని వసిష్టుడు పేరు పెట్టాడట! ఇదే ఇక్కడా అనువర్తించుకొనాలి. 


మాలినీ వృత్తంలో ప్రతిపాదంలోనూ వరుసగా న,న,మ,య,య గణాలు ఉంటాయి. 9వ అక్షరం యతిమైత్రిస్టానం. 
ప్రాసనియమం ఉన్నది. 


గద్యము: 
ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధన విరాజ తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమహాభారతంబున నశ్వమేధపర్వంబునందు. బ్రథమాశ్వాసము 


ప్రతిపదార్థం: ఇది= ఈరచన; శ్రీమత్‌= మంగళకరుడైన; ఉభయకవిమి(త్ర= కావ్యశాస్త్ర కవులిరువురికీ మిత్రుడైనవాడు, బుధ+ఆరాధన 
విరాజి= పండితులను (జ్ఞానులను) సేవించటం వలన కీర్తితో ప్రకాశించేవాడు; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కన 
చేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌; అశ్వమేధ పర్వంబునందున్‌; ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసము. 
తాత్పర్యం: ఇది ఉభయకవిమి(త్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, జ్ఞానులచేత ఆరాధించబడి రాణించేవాడూ అయిన 
తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని అశ్వమేధపర్వంలో మొదటి ఆశ్వాసం. 


అశ్వమే ధప ర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీసుఖనిష్పాదన కే । లీసక్త పదారవిందలీలా! సతతా 
భ్యాసవికాసిసమాధి స । మాసాదిత శాంతిలోల! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: హరిహరనాథా!= హరిహరనాథ స్వామీ! శ్రీసుఖ= మోక్షసుఖాన్ని; నిష్పాదనకేలీ= కలుగజేయటం అనే క్రీడలో; సక్త= 


ఆసక్తమైన; పదారవిందలీలా!= చరణపద్మాల విలాసం కలిగినవాడా!; సతత+అభ్యాస= నిరంతరం అభ్యసించటం వలన; వికాసి= 
పరిపూర్ణమైన= సమాధి= సమాధిచేత; సమాసాదిత= పొందబడిన; శాంతిలోల!= స్వస్వరూప శాంతియందు ఆసక్తి కలిగినవాడా! 


తాత్సర్యం: స్వామీ - హరిహరనాథా! నీ శ్రీచరణకమలసేవకులు పరమపదసుఖాన్ని అవలీలగా పొందగలరు. 
సంతత యోగాభ్యాసం వలన కలిగే సమాధిలో సిద్దించే శాంతి అంటే నీకు ఆసక్తి మెండు. 

విశేషం: 'శ్రీ” శబ్దానికి వేదాంత పరిభాషలో నిశ్రేయసమని అర్థం. మోక్షం ఒక లక్ష్మీస్వరూపం. దానినే 'శ్రీ' పదంచేత పిలుస్తారు. 'సాహి 
శ్రీ రమృతా సతాం' అని తైత్తిరీయం అమృతభావరూపమైన మోక్షం శ్రీపదవాచ్యమని చెప్పుతున్నది. 


హరిహరనాథుడు 'శాంతి'లోలుడు. సమాధిలో యోగి నిర్వికల్పం పొందుతాడు. నిర్వికారమే శాంతరూపం. శ్రీకృష్ణుడు ఏ 
గీతాసారాన్ని మరలా పూర్వపర్వంలో బోధించాడో ఆ తత్యాన్ని మరలా ఈ పర్వంలో కూడా (బ్రాహ్మణగీతల ద్వారా చెప్పుతున్నాడు. 


బ్రాహ్మణగీతలు (సం. 14-20-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: హరిహరనాథస్వామీ! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్టా అన్నాడు. 


ఆ. అట్లుశౌరి పార్లు నంచిత బ్రహ్మ వి । ద్యాప్రబోధకంబు లైన యట్టి 

ణి థ ~~ త (2) 
వినుతవాక్యవాక్యములు సవిస్తరంబుగ విని । పించి యతనివలన ప్రీతిం జేసి. 3 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; శౌరి= కృష్ణుడు; పార్టున్‌= అర్జునుడిని (గురించి); అంచిత= గొప్పదైన; (బ్రహ్మవిద్యా 


ప్రబోధకంబులు+ఐన+అట్టి= వేదాంత విద్యను బోధించేటటువంటి; వినుత= (ప్రసిద్ద; వాక్యములు= వాక్యాలు; సవిస్తరంబుగన్‌= 
విశదంగా; వినిపించి= చెప్పి; అతనివలనన్‌= అతడియందు; (పీతిన్‌+చేసి= (పేమకారణంగా. 


తాత్సర్యం: అట్లా పూర్వపర్వంలో చెప్పిన విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గొప్ప వేదాంతవిద్యను బోధించేటటువంటి 
ప్రసిద్దకావ్యాలను విశదంగా బోధించినవాడ్రై, అతడిపట్ల ఉన్న పేమకారణంగా. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. వెండియు నిట్లని బోధించు 4 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 105 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; ఇట్లు+అని= ఈ విధంగా; బోధించున్‌= బోధించాడు. 
తాత్సర్యం: ఇంకా ఇట్టా చెప్పాడు. 
సీ, భర్తృభార్యాకృత భవ్యసంవాదంబు | నభయ నామకమునై యతిశయిల్లు 
నట్టిది యొక యితిహాసంబు విను పార్థ! జననుతసమధికజ్ఞానవర్ణి 
తాత్మకు( డైన మహాద్విజు. దొకండు వి । విక్త ప్రదేశసేవిత్వనిరతి 
నున్నెడ నల్ల నాసన్నయై వినయంబు । భక్తియు నెసంగ6 దత్పత్ని ప్రణతి 


తే. యాచరించి “మహాత్మ! యధ్యాత్మబోధ । భరితంగాం జేయవే నన్ను! గరుణ పల్ల 
వింపి నని దయవుట్టంగ వేడయుటయును । మందహాసవిభాసియై మగువ జూచి. 5 


ప్రతిపదార్థం: పార్ణ!= అర్జునా! భర భార్యా కృత= భర్భభార్యలచేత చేయబడిన; భవ్య= గొప్ప; సంవాదంబున్‌= సంభాషణ; 
అభయ నామకమున్‌+ఐ= అభయమని పేరు కలిగినది; అతిశయిల్లున్‌= ప్రసిద్ది చెందిన; అట్టిది= అట్టాంటిది; ఒక+ఇతిహాసంబు= 
ఒక కథ (ఉన్నది); విను; జననుత= ప్రజలచేత (ప్రస్తుతించబడిన; సమధిక= మిక్కిలి అధికమైన; జ్ఞాన వర్లిత+ఆత్మకుండు+ఐన= 
జ్ఞానంచేత పేరెన్నిక గన్న ఆత్మ కలిగిన (ఆత్మజ్ఞానం కలిగిన అని అర్థం); మహాద్విజుండు= ఉత్తమ (బ్రాహ్మణుడు; ఒకండు= 
ఒకాయన; వివిక్త= ఏకాంతమైన; ప్రదేశ= స్థలాలలో; సేవిత్వనిరతిన్‌= భగవంతుడిని ఉపాసనచేయాలన్న కోరికతో; ఉన్న+ఎడన్‌= 
ఉన్న సందర్భంలో; అల్లన్‌= నెమ్మదిగా; ఆసన్న+ఐ= సమీపించినదై; వినయంబున్‌= వినయమూ; భక్తియున్‌= భక్తీ; ఎసంగన్‌= 
అతిశయించగా; తద్‌+పత్ని= ఆయన భార్య; ప్రణతి+ఆచరించి= నమస్కారంచేసి; మహాత్మ!= ఓ మహనీయుడా!; నన్నున్‌= 
నన్ను; కరుణ+పల్లవింపన్‌= దయ చిగురొత్తగా; అధ్యాత్మబోధ+భరితన్‌+కాన్‌= అధ్యాత్మజ్ఞానంతో నిండినదానినిగా; చేయవే+ 
దయతో చేయుము; అని; దయ+పుట్టంగన్‌= దయ జనించేటట్టుగా; వేడుటయును= ప్రార్థించగా; మందహాస= చిరునవ్వుతో; 
విభాసి+ఐ= |ప్రకాశిస్తున్నవాడై; మగునవన్‌+చూచి= ఆ స్త్రీని చూచి. 


తాత్పర్యం: 'అర్జునా! వినుము. భార్యాభర్తలు చేసిన ఒక గొప్ప సంభాషణ “అభయ” మనే పేరుతో ప్రసిద్ధమైనది ఒక 
కథ ఉన్నది. ఆ కథ చెప్పుతాను. ఒక ఊరిలో ప్రజలందరూ స్తుతించే ఒక ఉత్తమబ్రాహ్మణుడు ఉండేవాడు. ప్రజలందరూ 
అతడి ఆత్మజ్ఞానాన్ని (ప్రశంసించేవారు. అతడు ఒకప్పుడు ఏకాంతంగా కాలం గడుపుతూ భగవంతుడిని ఉపాసించా 
లని అభిలషించాడు. ఆ సమయంలో ఆయన భార్య నెమ్మదిగా అక్కడికి వచ్చి భక్తి వినయం అతిశయించగా ఆయనకు 
నమస్కరించి 'స్వామీ! నాకు అధ్యాత్మజ్ఞానాన్ని దయతో బోధించి నన్ను తరింపజేయండి' అని ప్రార్థించింది. అప్పుడు 
ఆయన చరునవ్వు నవ్వుతూ ఆమెను చూచి (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “ఈ మాటకు. జారుముఖీ । నామది ముదమందె. గాన నాతికి నిదియే 
లా మేటితలంపను త్రో । పేమియు లే; దోపి వినుము హితవచనంబుల్‌. 6 


ప్రతిపదార్థం: చారుముఖీ!= ఓ అందమైన ముఖం కలిగిన నారీమణీ!; ఈ మాటకున్‌= నీ వాడిన ఈ మాటతో; నా మది= నా 
మనస్సు; ముదము+అందెన్‌+కాన= సంతోషపడింది కాబట్టి; నాతికిన్‌= సీకి; ఇది= ఇట్టా అడగటం; ఏలా?= ఎందుకు?; మేటి 
తలంపు= గొప్ప ఆలోచన; అను= అనేటటువంటి; (త్రోపు+ఏమియున్‌+లేదు= నిషేధం ఏమీ లేదు; హిత వచనంబుల్‌= నేను 
చెప్పే మంచి మాటలు; ఓపి+వినుము= ఓపికతో వినుము. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ వనితా! నీ మాటతో నా హృదయం సంతోషపడింది. స్త్రీ ఇంత పెద్ద ఆలోచన చేయటమా అనే నిషేధం 
ఏమీ లేదు. (అంటే నీవు అడగటానికి అర్హురాలవే అని అర్థం). కాబట్టి నేను చెప్పే మంచి మాటలు సావధానంగా 
వినుము.” 


విశేషం : వేదభ్యాసం చేయటం స్త్రీకి తగినదా? కాదా? - అనే ధర్మశాస్త్రమీమాంస ఉన్నది. యజ్ఞం ఆచారకాండతో ముడిపడినది. 
ఆ యజ్ఞానికి కూడా (స్తీ సహకారం (ప్రధానమైనది. ధర్మపత్నితో కూడినవాడై యజ్ఞంచేయాలి. అట్లాగే వేదాంత చర్చ స్త్రీకి 
అనవసరమనే సాధారణభావమూ (ప్రజలలో ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే వేదాభ్యాసమూ, వేదాంత ప్రశ్న స్త్రీకి అనుచితాలు 
కావని స్పష్టంగా అర్థం చేసికొనవచ్చును. కాబట్టి స్త్రీకి వేదవిద్య నిషిద్దమనే భావన చారిత్రకంగా మధ్యయుగాలలో పుట్టినది అని 
మనం అర్థం చేసికొనవచ్చును. 


వ. నా యెటింగిన భంగి. జెప్పెద' నని పలికి యయ్యతులవ్రతుం డా పతివ్రత కిట్లనియె. 7 


ప్రతిపదార్థం: నా+ఎతీింగిన= నాకు తెలిసిన; భంగిన్‌= విధంగా చెప్పెదన్‌= చెప్పుతాను; అని; పలికి= చెప్పి; ఆ+అతులవ్రతుండు= 
ఆ నిరుపమదీక్షగల బ్రాహ్మణుడు; ఆ పతివ్రతకున్‌= ఆ పతివ్రతతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: 'నాకు తెలిసిన రీతిలో చెప్పుతాను” అని ఆ దీక్షితుడైన బ్రాహ్మణుడు ఆ పతివ్రతతో ఇట్టా అన్నాడు. 


సీ, _ 'వినను గానను జేయ వెరవైన యవి కర్మ। ములు; వాని( గర్మకర్తలు సమస్త 
సిద్ధిప్రదము లని చెప్పుదు రజ్ఞాన । తిమిరాంధులై విను ధీరచిత్త! 
జగమున లేదు నిష్కర్మత్వ మెందేనిం। గలిగె నేనియును మౌర్చ్యముగ దాని 
నిందింతు రెక్కుడు నెల వది యాత్మ నే(। గందు బ్రహ్మంబు నిష్కలత నందు 


తే. వెలుంగు నగ్నితో సోముండు గలసి మిథున । ధర్మమం దెప్టు నడపి భూతముల దాల్లు 
నజుండు మొదలుగ నక్షరోపాస్తియందు(। జేయుదురు శాంతి నింద్రియజిత్త్వ మొంది. 8 


ప్రతిపదార్థం: ధీరచిత్త!= ధీరత్వంతో కూడిన చిత్తం కలిగిన ఓ వనితా!; విననున్‌= వినటానికి; కాననున్‌= చూడటానికి; చేయన్‌= 
చేయటానికి; వెరవు+ఐన= వీలైన; అవి= పనులు ఏవి ఉన్నాయో అవి; కర్మములు= కర్మలు; కర్మకర్తలు= కర్మవాదులు; వానిన్‌= 
ఆ కర్మలను; అజ్ఞాన= అజ్ఞానమనే; తిమిర+అంధులు+ఐ= చీకటితో కన్ను గాననివారై; సమస్త సిద్ది ప్రదములు+అని చెప్పుదురు= 
అన్ని సిద్దులను ఇస్తాయని చెప్పుతారు; జగమునన్‌= ప్రపంచంలో; నిష్కర్మత్వము= కర్మలేనితనం; లేదు; ఎందేనిన్‌= ఎక్కడైనా; 
కలిగెను+ఏనియున్‌= ఉన్నాకూడా; మౌర్య్యముగన్‌= మూర్చుడి లక్షణంతో; దానిన్‌= ఆ నిష్కర్మపరత్వాన్ని; నిందింతురు= నిరసిస్తారు; 
అది= ఆ నిష్కర్మపరత్వం; ఎక్కుడు+నెలవు= ఉన్నతమైన స్థితి (ఎందుకంటే); ఏను= నేను; ఆత్మన్‌=ఆత్మలో; బ్రహ్మంబున్‌= 
బ్రహ్మాన్ని; కందున్‌= చూస్తాను (ఆ తత్త్వం); నిష్కలతన్‌+అందు= ఏ కళాలేని స్థితిలో ఉంటుంది (అది నిజంగా నిష్కర్మతోడి 
స్థితి); వెలుగన్‌= నిరంతరం ప్రకాశించే; అగ్నితో; సోముండు= చంద్రుడు; కలసి= కలసినవాడై; మిథునధర్మమందున్‌+ఎష్టున్‌+ నడపి= 
సంగమధర్మంలో జగత్తును ఎప్పుడూ నడిపించి; భూతములన్‌+తాల్చున్‌= సర్వ ప్రాణులనూ జనింపచేస్తున్నాడు; అజుండు= 
(బ్రహ్మా; మొదలుగన్‌= మొదలైన దేవతలందరూ; శాంతిన్‌= పరమశాంత చిత్తస్థితులై; ఇంద్రియ జిత్త్య్యము+ఒంది= ఇంద్రియజయాన్ని 
కలిగి, అక్షర+ఉపాస్తి+అందున్‌+చేయుదురు= అక్షర తత్త్వాన్ని ఉపాసించటమనే కర్మలో నిరంతరం మగ్నులుగా ఉంటారు. 


తాత్పర్యం: 'ఓ ధీరస్వభావురాలా! వినుము! వినటానికి, చూడటానికి, చేయటానికి వీలైన పనులు ఏవేవి ఉన్నాయో 
అవన్నీ కర్మలు, కర్మవాదులు అజ్ఞానమనే చీకటిలో ఉన్నవారై ఆ కర్మలు సమస్తసిద్దులను ప్రసాదిస్తాయని అంటారు. 


హం 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 107 


అసలు ప్రపంచంలో నిష్కర్మత్వం అనే స్థితే లేదు. ఎక్కడైనా ఉన్నా అది మూర్చుడి ధర్మంగా అందరూ నిందిస్తారు. 
కాని, అట్లా ఏ (క్రియా లేని స్థితి అన్నది పరమోన్నతమైనది. అది (బ్రహ్మలక్షణం. నేను ఆత్మలో చూస్తాను. బ్రహ్మో 

(టి. థె మా వ అహ] 
పాసనచేస్తాను. ఆ (బ్రహ్మతత్త్యం 'నిష్కళంకంగా కనిపిస్తుంది (అందుకే అది 'నిష్కర్మం'గా ఉండగలుగుతుందని 
అర్థం). ఇక తక్కిన జగత్తంతా (క్రియాత్మకమే. అగ్నితో సోముడు కలసి సంగమధర్మంతో జగత్తును నడిపిస్తూ 
సకల ప్రాణరాశినీ సృష్టిస్తున్నాడు. బ్రహ్మాది దేవతలు పరమశాంతిచిత్తులై ఇంద్రియవిజయం పొంది అక్షరతత్తోపాసనలో 
నిరంతరం మగ్నులై ఉంటారు. 


విశేషం : లోకంలోని కర్మ మోహజనకమైనది. ఇంద్రియాలు చేసే పనులు అట్టాంటివే. అది సకామం (కామంతో కూడినది). 
యోగి అభ్యసించేది నిష్కర్మ. దానికి ఫలితం ఇంద్రియజయం. ఆ అనుభవం శాంతి స్థితి. అక్కడ ఏ రసాల అలజడులూ లేవు. 
అది (బ్రహ్మ కర్మ, ఇక్కడ (బ్రహ్మ శబ్దం చతుర్ముఖబ్రహ్మను సూచించేది కాదు. పరతత్త్వసూచకం. ఇది బ్రహ్మం.” 


'అన్నిషోమాత్మకం బీజం రామనామే (ప్రతిష్థితమ్‌' అని వేదాంతులు రామశబ్దాన్ని నిర్వచిస్తారు. రకారం అగ్నిబీజమని, 
మకారం సోమబీజమని, స+ఉమ - అని విడదీస్తే ఉమతోకూడినవాడు “ఈశ్వరుడు” అవుతాడు. అగ్ని శివపార్వతుల సమాగమాన్ని 
భంగంచేసి శివతేజస్సును గ్రహించగా కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు విశ్వకుమారుడు. (ప్రపంచంలో ప్రతి కుమారుడి 
పుట్టుకకూడా ఈ కథలోనే ఉన్నదని అగ్ని, సోముల కలయిక ప్రస్తావన నిరూపిస్తున్నది. సర్వప్రాణుల హృదయాలలో ఉన్నవాడు 
ఈశ్వరుడు (ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశే ర్టున తిష్టతి - అని గీత). కనుక చంద్రాగ్నుల కలయికతో జగద్బీజం 
ఏర్పడుతున్నదని తాత్సర్యం. ఇదీ కర్మమే కాని ఇది మోహజయం కలిగిన నిర్వికారకర్మ. జగత్తును రక్షించటానికి వినియోగించిన 
నిష్కామకర్మ కాబట్టి కర్మ-అకర్మ - నిష్కర్మలను గుర్తించటంద్యారా మనిషి జ్ఞానవంతు డవుతాడని ఆ భర్త భార్యకు బోధిస్తున్నాడు.) 


వ. అక్షరంబు తెటం గెటింగించెద. 9 
ప్రతిపదార్థం: అక్షరంబు= అక్షరతత్త్యపు; తెణంగు= లక్షణాన్ని; ఎతీంగించెదన్‌= తెలియజేస్తాను. 
తాత్పర్యం: అక్షరతత్త స్వభావాన్ని వివరిస్తాను. 


విశేషం: పూర్వపద్యంలో (బ్రహ్మాది దేవతలు అక్షరతత్తాన్ని ఉపాసిస్తా రన్నాడు కదా! ఆ 'అక్షరి స్వభావం ఏమిటో చెప్పుతున్నాడు. 
న+క్షరం - అంటే ఎప్పటికీ తరగనిది. క్షీణించనిది అని అర్థం. ప్రకృతిశక్తులన్నీ నశిస్తాయి. పురుషతత్త్యమైన ఆత్మపదార్థం ఒకటే 
అ అ థి చా వాం డూ థి 

ఎప్పుడూ స్థిరంగా ఉండేది. అది ఎట్లాగో నిరూపిస్తున్నాడు. 
సీ.  స్పర్శంబు రసము రూపంబును శబ్దంబు । గంధంబుం గాకున్కికారణముగ6 

ద్వక్కున జిహ్వ నేత్రమున శ్రోత్రంబున । ఘ్రాణంబునను బరిగ్రహవిధాన 

మాచరించుటకు లోనై యుండ దాతత్త। మమలిన బుద్ద్యవగమము దానిం 

బ్రాపించు. బ్రాణాది పంచవాయువులును । విను దానివలన వర్తనము. బొందు 


తే, నంద డిందు. బ్రాణంబు నపానమును స। మాననామకవ్యానమధ్యమున నడచు 
మెల(గుచుండు( బ్రాణాపానములకు నడిమి । దెస నుదానంబు శ్రుతి యిట్లు దేటపటిచె. 10 


ప్రతిపదార్థం: అ తత్త్యము= ఆ అక్షర పరబ్రహ్మతత్త్యం; స్పర్భంబు= స్పర్శ; రసము= రసం; రూపంబును= రూపం; శబ్దంబు= 
శబ్దం; గంధంబు= గంధం; కాక+ఉన్కి+కారణముగన్‌= కాకుండా ఉండటంవలన; త్వక్కునన్‌= చర్మంతో; బిహ్యన్‌= నాలుకతో; 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


నేత్రమునన్‌= కంటితో; శ్రోత్రంబునన్‌= చెవితో; ఘ్రూణంబునన్‌= ముక్కుతో; పరి[గ్రహవిధానము+ ఆచరించుటకున్‌= (గ్రహించటానికి; 
లొను+ఐ+ఉండదు= వీలుకాదు; అమలిన= నిర్మలమైన; బుద్ది+అవగమము= వివేకంతోనే తెలిసికొనదగింది (బుద్దికి అందేది); 
దానిన్‌+ప్రాపించు= ఆ తత్తాన్ని పొందేటట్టు చేసేటటువంటి; ప్రాణాది= (ప్రాణాది= (ప్రాణ, అపానాదులైన; పంచవాయువులునున్‌= 
ఐదు వాయువులూ; దానివలనన్‌= అ అక్షరతత్త్యంవలననే; వర్తనమున్‌+పొందున్‌= (ప్రవర్తిస్తున్నాయి; విను= బాగా (శ్రద్దగా వినుము. 
అందున్‌+అ= ఆ తత్త్యంలోనే (అవి); డిందున్‌= లీనమవుతాయి; (ప్రాణంబున్‌+అపానమునున్‌= (ప్రాణం, అపానం అనబడేవి; 
సమాన నామక= సమానమనే పేరుగలిగిన; వ్యానమధ్యమునన్‌= వ్యానం నడుమ; నడచున్‌= (ప్రసరిస్తూ ఉంటుంది; 
ప్రాణ+అపానములకున్‌= (ప్రాణాపానాలకు; నడిమి దెసన్‌= నడుమగా; ఉదానంబు= ఉదానం; మెలంగుచుండున్‌= వ్యాపించి 
ఉంటుంది; ఇట్టు= ఈ విధంగా; (శ్రుతి= వేదం; తేటపటిచెన్‌= స్పష్టంగా చెప్పినది. 


తాత్సర్యం: ఆ అక్షర పరబ్రహ్మతత్త్యం స్పర్శ, రస, రూప, శబ్ద, గంధాలు లేనిది కావటంచేత చర్మంతోకాని, 
నాలుకతోకాని, కంటితోకాని, చెవితోకాని, ముక్కుతోకాని గుర్తించటానికి సాధ్యం కాదు. అది కేవలం పవిత్రమైన 
బుద్దివిశేషంచేత మాత్రమే తెలిసికొనబడుతుంది. ఆ తత్తాన్ని పొందించేటటువంటి ప్రాణాపానాది పంచవాయువులు 
కూడా ఆ అక్షరతత్త్యంవలననే (ప్రభవిస్తున్నాయి. అందులోనే చివరికి లీన మవుతున్నాయి కూడా. ప్రాణాపానాలు 
సమానమని పేరు కలిగిన వ్యానం మధ్యంలో ఉండగా, (ప్రాణాపానాలనడుమ ఉదానం ప్రసవిస్తూ ఉంటుంది - అని 
వేదం స్పష్టంగా ప్రతిపాదించి ఉన్నది. 


విశేషం : 

“హృది ప్రాణః గుదే-9_పానః సమానో నాభిసంస్థితః, 

ఉదానః కంఠదేశస్థః వ్యానః సర్వశరీరగః” అని చెప్పుతారు. 

(హృదయంలో (ప్రాణం, గుదస్థానంలో అపానం, నాభిలో సమానం, కంఠంలో ఉదానం ఉండగా, వ్యానం సర్వదేహంలోనూ 
వ్యాపించి ఉంటుంది.) 

“నాగళ్చ కూర్మః కృకరో దేవదత్తో ధనంజయః, 

వాగ్‌ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మ ఉన్మీలనే సతః. 

కృకరాచ్చ క్షుతం జ్ఞేయం దేవదత్తా విజృంభణే, 

న జహాతి మృతం వాసి సర్వవ్యాపీ ధనంజయః.” 

(ఈ పంచప్రాణాలకు - నాగ, కూర్మ, కృకర, దేవత్త, ధనంజయాలని పేర్టు, నోటి ద్వారంలో నాగం, కంటి రెప్పలలో 
కూర్మం, తుమ్ములో కృకరం, ఆవులింతలో దేవదత్తం, మనిషి చనిపోయినా దేహమంతటా వ్యాపించి ధనంజయం - అనే 
ప్రాణాలు ఉంటాయి.) 


క నెలకొని ప్రాణపానం । బులంబురుషుండు సుప్తం డైన బొలంతి! విలీనం 
బులగు సమానవ్యానం । బులు యోగులు సంశయంబు. బొందరు దీనన్‌. 11 
ప్రతిపదార్థం: పాలంతి!= ఓ వనితా!; పురుషుండు= జీవుడు; ప్రాణ+అపానంబులన్‌= ప్రాణాపానాలలో; నెలకొని= ఉండి; సుప్తుం 


డు+ఐనన్‌= నిద్రిస్తే సమాన వ్యానంబులు= సమానం, వ్యానం అనే ప్రాణాలు; విలినంబులు+అగున్‌= కలిసిపోతాయి; దీనన్‌= 
ఈ విషయంలో; యోగులు= యోగసాధకులు; సంశయంబున్‌+పొందరు= ఏ సందేహమూ పడరు. 


తాత్సర్యం: ఓ వనితా! జీవుడు ప్రాణాపానాలలో ఉండి నిదురపోతే సమానవ్యానాలు కలిసిపోతాయి. యోగులు ఈ 
విషయంలో ఏ సందేహమూ పడరు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 109 


క. విను తెలియంగ నుదానం । బున సుప్తం డైన( బ్రాణము నపానంబున్‌ 
వనజనిభలోచనా! పురు । షుని విడువవు యోగిజనుల చూ పిట్లుండున్‌. 12 


ప్రతిపదార్థం: వనజనిభలోచనా!= కమలసమాననయనా!; తెలియంగన్‌+విను= బాగా వినుము; ఉదానంబునన్‌= ఉదానంలో; 

సుప్తుండు+ఐనన్‌= నిద్రిస్తే; పురుషునిన్‌= పురుషుడిని; (ప్రాణమున్‌+అపానంబున్‌= (ప్రాణాపానాలు; విడువవు= వదలిపెట్టవు; 

యోగిజనుల= యోగులగుజనుల; చూపు= దృష్టి ఇట్టు+ఉండున్‌= ఇట్టా ఉంటుంది. 

తాత్సర్యం: పద్మలోచనా! బాగా వినుము, ఉదానంలో నిద్రిస్తే ప్రాణాపానాలు ఆ జీవుడిని వదలిపెట్టవు. యోగుల 
9; 

దృష్టి ఇట్టాంటిది. 

విశేషం : పై రెండు పద్యాలలో వివరించిన వాయువుల సమ్మేళనవిషయం తరువాత వివరించబోయే 'అంతర్యాగవిషయం'గా చాలా 

ప్రధానం. యోగులు ప్రాణవాయువులను ఏయే విధంగా శిక్షణలో ఉంచుకొంటారో ఈ వర్షనవలన తెలిసికొనవచ్చును. 


అంతర్యాగప్రకారంబు నిరూపించి చెప్పుట (సం. 14-20-18) 


వ. ఇవ్వాయువులేనును మనంబును బుద్దియుంగూడ నీ యేడును వైశ్వానరునకు జిహ్వలు; వైశ్వానరుం డన 
బ్రాణుల దేహంబులం దగ్నిరూపంబున వెలుంగుచున్న యాత్ముండు; ప్రేయంబును భక్ష్యంబును దృశ్యంబును 
స్పృశ్వంబును శ్రావ్వంబును మంతవ్వంబును బోద్లవ్యంబును నగు నీ సపసంఖ్వ సమిధలు, ప్రూతయు, 

ఏరే శ్రాస్య ID ద్ధ్వ్యు ప్రసంఖ్య త్ర 
భక్షయితయు, ద్రష్టయు, స్పృష్టయు, శ్రోతయు, మంతయు, బోద్దయు నయిన యీ యేడ్వురును వరుసన 
చు వ ఎల = థ 
ఘ్రేయాదులయిన హవిస్సులేడింటిని వేల్చుబుత్విజు; లిదిసప్తహోతృవిధానప్రకారంబు వైశ్వానరు వదనంబులు 
పదియు దిగ్వాయుసూర్యచంద్రపృథివీపావకశక్ర విష్ణుప్రజాపతిమి త్రాత్మకంబులు; శబ్బస్పర్మరూపరసగంధ 
వక్తవ్యకర్తవ్యగంతవ్యవిసర్గానందంబులు హవిస్సు లీ పదింటినిం గ్రమంబున నాహుతులు సేయుహోతలు శ్రోత్ర 
త్వక్టక్షుర్ణిహ్వాఘ్రాణవాక్సాణిపాదపాయూపస్థంబు లయిన దశేంద్రియంబు; లిత్తెబింగు దశహోత్భవిథి; యీ 
రెంటిని నెజింగి యిం దేవిధంబున నేనియు జీవాత్ముం డుపద్రష్టగా నంతర్యాగంబు నడపు యోగి జనంబులు 
జననమరణవిముక్తులగుదురు. బహిర్యజ్ఞపరులు గమనాగమనభ్రమణంబులం బొందుచుండుదు' రని చెప్పి 
వెండియు. 13 
ప్రతిపదార్థం: ఈ+వాయువులు+ఏనునున్‌= ఈ ఐదు వాయువులూ; మనంబునున్‌= మనస్సూ; బుద్దియున్‌+కూడన్‌= బుద్దీ 
కలిస్తే; ఈ+ఏడును= ఈ ఏడూ; వైశ్వానరునకున్‌= వైశ్యానరుడికి; జిహ్యలు= నాలుకలు; వైశ్వానరుండు+అనన్‌= వైశ్యానరుడు అనే 
పేరుతో; ప్రాణుల దేహములందున్‌= (ప్రాణుల దేహాలలో; అగ్నిరూపంబునన్‌= అగ్నిరూపంలో; వెలుంగుచున్‌+ఉన్న= వెలుగుతున్న; 
ఆత్ముండు= ఆత్మ; ఘేయంబునున్‌= వాసన చూడదగినది; భక్ష్యంబునున్‌= తినదగినది; దృశ్యంబునున్‌= చూడదగినది; సృశ్యంబునున్‌= 
స్పర్శించదగినది; శ్రావ్యంబునున్‌= వినదగినది; మంతవ్యంబునున్‌= ఆలోచింపదగినది; బోద్దవ్యంబునున్‌= తెలిసికొనదగినది; అగు= 
అనేటటువంటి; ఈ సప్తసంఖ్య సమిధలున్‌= ఈ ఏడు సమిదలును; ఘ్రాతయున్‌= వాసన చూచేవాడూ. భక్షయితయున్‌= 


తినేవాడూ; (ద్రష్టయున్‌= చూచేవాడూ; సృష్టయున్‌= తాకేవాడూ; (శ్రోతయున్‌= వినేవాడూ మంతయున్‌= ఆలోచించేవాడూ; బోద్దయున్‌= 
తెలిసికొనేవాడూ; అయిన+ఈ+ఏడ్వురును= అనే ఈ ఏడుగురూ; వరుసన్‌+అ= (క్రమంగా; ఘేయాదులు+ అయిన= వాసన 


936 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూచి; ముని+ఇంద్ర= మునిశ్రేష్టా!; నలిన+అక్షుల+అందున్‌= పద్మాలవంటి కన్నులు కలవారైన (స్త్రీలపై; మదిన్‌= మనస్సును; 
నిల్పంగన్‌= నిలుపగా; నీకున్‌; చన్నే= తగునా; అంచును= అని అంటూ; రథ+అంగ, ధరుండు= చక్రాన్ని ధరించేవాడు - 
శ్రీకృష్ణుడు; మందహాస, గర్భ+ఆననుండు+ఐ= చిరునవ్వు నిండిన ముఖం కలవాడై; ఆతనికిన్‌= అర్జునునికి; ప్రియంబునన్‌= 
ప్రీతిగా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆమె సుభద్ర అని తెలిసికొని, ఆ క్షణమే పుట్టిన మన్మథునిచే చలింపచేయబడిన మనస్సు కలవా 
డైన ఆ విజయుడిని, శ్రీకృష్ణుడు మనోహరంగా చూచి, 'మునీంద్రా! స్రీలమీద మనసు నిలపటం నీకు తగునా? 
అని చిరునవ్వు నిండినముఖంతో అతనితో ప్రియమార ఇలా అన్నాడు. 


విశేషం: ఈసందర్భంలో శ్రీకృష్ణుని సరసపుచూపులో, మాటలో, చిరునవ్వులో ఎంతో ఆనందం ఉన్నది; కొంత కొంటెతనం 
కూడ ఉన్నది. మునివేషంలో ఉన్న అర్జునుడు సుభద్రను చూచినంతనే మన్మథావేశాన్ని ప్రదర్శించబోవటం సందర్భౌచిత్యం 
కాదు. పాత్రాచిత్యంకూడా కాదు. పైపెచ్చు జగద్నురువైన శ్రీకృష్ణుడి సన్నిధానంలో ఆ విధంగా బైటపడటం అనుదాత్తం. దానిని 
తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని పరుషంగా మందలించవలసిన తరుణమది.కాని, అతనిపై గల అపారమైన అనురాగంవలన 
నవ్వుతూ వ్యంగ్యంగా హెచ్చరించాడు. అంటే పరుషార్థప్రకటనం చేయవలసినచోట అపారుష్యాన్ని ప్రదర్శించాడన్నమాట. ఇదే 
సౌకుమార్యమనే గుణం. సౌకుమార్యం శ్రీకృష్ణుడివాక్కులో అజఠరత్వంగా, ఆసక్తికరంగా అనుసంధింపబడింది. (సంపా.) 


వ. “నీవు సుభద్రయందు బద్దానురాగుండ వగుట తొల్లియు నే నెలుంగుదు; నోడకుండుము; నీ కోర్కి వసుదేవ దేవకీ 
దేవులకుం జెప్పి సఫలంబు సేయుదు' నని యర్జునునకు హృదయానందంబుగాంబలికి, యప్పుడ వడిగల చారుల 
రావించి ద్వారవతియం దర్జునుం డున్న వా డనుకుశలవార్త ధర్మజున కెజింగింప నింద్రప్రస్థపురంబునకుం 
బుచ్చియున్నంత; నచ్చటికి వచ్చి బలదేవాదియాదవు లతిభక్తులై యతియకా వగచి యర్హునునకు నమస్కరించి 
యాతనివలన సర్వతీర్థంబులు( దత్సేవాఫలంబులును విని సంతసిల్లి, యి వ్వర్షాకాలంబు మాయంద యుండి 
చాతుర్మాస్యంబు సేసి మమ్ముం గృతార్జులం జేయుం డని ప్రార్థించి, పార్టుం దోడ్కొని చని, వానికి నన్నపానాది 
విధులం బరిచరింప సుభద్రం బంచి, కన్యాపురంబునందు నివాసంబు సేసిన. 180 


ప్రతిపదార్థం: నీవు; సుభద్ర+అందున్‌= సుభద్రపై; బద్ద+అనురాగుండవు= కట్టివేయబడిన (ప్రమకలవాడవు, సుభద్రను 
పేమించినవాడవు; అగుట, తొల్లియున్‌= ఇదివరకుకూడా; నేను= నేను; ఎజుంగుదున్‌= తెలుసుకున్నాను; ఓడక+ఉండుము= 
భయపడకుము; నీ, కోర్కి= నీ ఇష్టం; వసుదేవ, దేవకీదేవులకున్‌= వసుదేవునికి, దేవకీదేవికి; చెప్పి; సఫలంబు= ఫలించునట్టు; 
చేయుదున్‌+అని= చేస్తాను అని; అర్జునునకున్‌; హృదయ+ఆనందంబుకాన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా; పలికి= 
చెప్పి; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వడిగల= వేగంగల; చారులన్‌= వేగులవారిని; రావించి= రప్పించి; ద్వారవతి, అందున్‌= 
ద్యారకావతి నగరంలో; అర్జునుండు; ఉన్నవాండు= ఉన్నాడు; అను, కుశలవార్త= అనే క్షేమవృత్తాంతం; ధర్మజునకున్‌; 
ఎటిగింపన్‌= తెలపటానికి; ఇంద్రప్రస్థ పురంబునకున్‌; పుచ్చి= పంపి; ఉన్న+అంతన్‌= ఉండగా; బలదేవ+ఆది, యాదవులు= 
బలరాముడు మొదలైన యాదవులు; అచ్చటికిన్‌; వచ్చి; అతి భక్తులు+ఐ= మిక్కిలి భక్తికలవాళ్ళయి; యతి+అ+కా ముని అని; 
వగచి= తలచి; అర్జ్హునునకున్‌; నమస్కరించి; అతనివలన; సర్వ, తీర్థంబులున్‌= అన్నిపుణ్యతీర్థాలు; తత్‌+సేవా, ఫలంబులును= 
వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు; విని, సంతసిల్లి; ఈ+వర్దాకాలంబు; మా, అందు+అ, ఉండి= మాదగ్గరే ఉండి; 
చాతుర్మాస్యంబున్‌= యతులు నాలుగునెలలు చేసే వ్రతాన్ని; చేసి; మమ్మున్‌; కృత+అర్జులన్‌= నెరవేరిన కోరిక కలవాళ్ళనుగా; 
చేయుండు+అని= చేయండి అని; ప్రార్థించి; పార్టున్‌= అర్జునుని; తోడ్కొని= వెంటతీసికొని; చని=వెళ్ళి; వానికిన్‌= అతనికి; 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూడదగినవి అయిన; హవిస్సులు+ఏడింటినిన్‌= ఏడు హవిస్సులను; వేల్చు= హోమంచేసే; బుత్విజులు= బుత్విక్కులు; ఇది= 
ఇట్లా చేయటం; సప్త హోతృ విధాన ప్రకారంబు= ఏడుగురు హోతలు హోమం చేసే విధానం; వైశ్వానరు వదనంబులు= వైశ్యానరుడి 
ముఖాలు; పదియున్‌= పది (ఏ వంటే); దిక్‌= దిక్కులు; వాయు= వాయువూ; సూర్య= సూర్యుడూ; చంద్ర= చంద్రుడూ; పృథివీ= 
భూమీ; పావక= అన్నీ; శక్ర= ఇంద్రుడూ; విష్ణు= విష్ణువూ; ప్రజాపతి; మిత్ర+ఆత్మకంబులు= మిత్రుడు అనబడేవాడు; శబ్ద= 
శబ్దము; స్పర్శ= తాకటం; రూప= రూపమూ; రస= రసమూ; గంధ= గంధమూ; వక్తవ్య= మాటాడదగినదీ; కర్తవ్య= చేయదగినదీ; 
గంతవ్య= పోదగినదీ; విసర్గ= విసర్జించదగినదీ; ఆనందంబులు= ఆనందం - అనబడేవి; హవిస్సులు= హోమ(ద్రవ్యాలు; 
ఈ పదింటిని, క్రమంబునన్‌= (క్రమంగా; ఆహుతులు+చేయు= హోమం చేసే; హోతలు= బుత్విక్కులు; (శ్రోత్ర= చెవి; 
త్వక్‌= చర్మ; చక్షుస్‌= కన్నులు; జిహ్యా= నోరు; ఆఘ్రాణ= ముక్కు; వాక్‌= నాలుక; పాణి= చేతులు; పాద= కాళ్ళు; 
పాయు= గుదం; ఉపస్థంబులు= జననేంద్రియం అనబడే; దశ+ఇం(ద్రియంబులు= పది కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు; 
ఈ+తెజంగు= ఇట్లా హోమం చేయటం; దశహోతృవిధి= పదిమంది బుత్విక్కులు హోమం చేసే విధానం అనబడుతుంది; 
ఈ రెంటినిన్‌+ఎటింగి= ఈ రెండింటిని గుర్తించి; ఇందున్‌+ఏవిధంబునన్‌+ఏనియున్‌= ఇందులో ఏ విధంగానైనా; 
బీవాత్మన్‌= జీవాత్ముడిని; ఉప ద్రష్టగాన్‌= ఉపాధ్యాయుడిగా; అంతర్‌+యాగంబు= శరీరంలోపల జరిపే యాగాన్ని; నడపు= 
నడిపే; యోగిజనంబులు= యోగులైనవారు; జనన మరణ= చావు పుట్టుకలనుండి; విముక్తులు+అగుదురు= విడుదల 
పొందుతారు; బహిస్‌+యజ్ఞపరులు= సాధారణంగా బయట జరిపే యజ్ఞం చేసేవారు; గమన+ఆగమన= చావుపుట్టుకలనే; 
('భ్రమణంబులన్‌= చ(క్షభ్రమణం; పొందుచున్‌+ ఉండుదురు= పొందుతూ ఉంటారు; అని చెప్పి; వెండియున్‌= ఇంకా 
ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: |ప్రాణాపానాది పంచవాయువులు, మనస్సు, బుద్ది - అనే ఏడూ వైశ్యానరుడికి జిహ్వలు. అందుకే అగ్నిదేవుడిని 
సప్తబిహ్వుడంటారు. వైశ్వానరుడు - అంటే ప్రాణుల దేహాలలో అన్ని రూపాలలో వెలుగుతున్న ఆత్మతత్వమే. ఇక 
శరీరంలోపల రెండు విధాలుగా 'హోమ” విధి జరుగుతుంది. దానిని వివరిస్తాను. మొదటిది సప్తహోతృవిధి. వాసన 
చూడదగినది, తినదగినది, చూడదగినది, తాకదగినది, వినదగినది, ఆలోచింపదగినది, తెలిసికొనదగినది - అనే ఈ 
ఏడు సమిధలను వాసన చూచేవాడు, తినేవాడు, చూచేవాడు, తాకేవాడు, వినేవాడు, ఆలోచించేవాడు, తెలిసికొనేవాడు 
అనే ఏడుగురు బుత్విక్కులు వైశ్యానరాగ్నిలో హోమం చేస్తారు. ఇదే సప్తహోతృ విధానం. ఇక రెండవది దశహోతృవిధానం; 
ఇక్కడ వైశ్యానరుడి ముఖాలు పది ఉంటాయి. దిక్కు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, ఇం(ద్రుడు, 
విష్ణువు, ప్రజాపతి, మిత్రుడు - అనబడేవి ఆ ముఖాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, మాటాడదగిన, చేయదగిన, 
పోదగిన, విసర్జించదగిన, ఆనందించదగిన - అనే ఈ పదీ హోమద్రవ్యాలు. ఈ పదింటినీ చెవి, చర్మం, కళ్ళు, నోరు, 
ముక్కు (జ్ఞానేంద్రియాలు), నాలుక, చేతులు, కాళ్ళు, గుదం, జననేంద్రియం (కర్మేంద్రియాలు) అనే ఈ పది 
ఇంద్రియాలు హోమం చేస్తాయి. ఇది దశహోతృవిధానం. ఈ రెండు పద్దతులను గుర్తించి ఎంత ప్రయత్నించి అయినా 
జీవాత్మను ఉపద్రష్టగా ఉంచుకొని ఈ అంతర్యాగాన్ని జరిపే యోగిజనులు జననమరణ(భ్రమణంనుండి విముక్తు 
లవుతారు. అట్టా కాకుండా సాధారణంగా జరిపే బాహ్యయజ్ఞాన్ని జరిపేవారు జననమరణ చ(క్షభ్రమణంలో తిరుగుతూ 
ఉంటారు. 


విశేషం : చేసే ప్రతిపనీ 'యాగమే”. ఆత్మ సాక్షీభూతుడైన 'ఉపద్రష్ట. అందుచేత అతడికి ఏ కర్మఫలమూ అంటదు. కానీ, అన్నీ 
అతడే చేయిస్తాడు. ఇంద్రియాలు తాము చేస్తున్న పనిని బ్రహ్మకర్మ'గా భావించి చేస్తే అది అంతర్యాగం. బంధమోక్షణహేతువు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 111 


కేవలం పనిగా చేస్తే అది బంధహేతువు. ఇక వైశ్వానరుడనే అగ్నిని గురించి కొంత వివరించాలి. ఈ అంతర్యాగం చేయటానికి 
ఆత్మ 'చైతన్య' రూపంలో 'అన్ని'గా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. 

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, 

ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌” అని గీత. 


(ప్రాణుల దేహాలను ఆశ్రయించి నేను వైశ్యానరుడనే అగ్నిరూపంగా ప్రాణాపానాలతో కూడినవాడనై భక్ష్య, భోజ్య, 
లేహ్య, చోష్యాలనబడే నాలుగు విధాలైన ఆహారాలనూ వచనం చేస్తున్నాను). 


క. విను ప్రణవాదికరూప । త్వనిరూఢిం బుట్టు వాక్కుదాని వెను చనున్‌ 
మనము పురుషార్టబుద్దిన్‌ । బనుపడి' యని చెప్పె సతికి బ్రాహ్మణు డనఘా! 14 


ప్రతిపదార్థం: విను= ఓ వనితా జాగ్రత్తగా వినుము; ప్రణవ+ఆదిక+రూపత్వ నిరూఢిన్‌= ఓం కారం మొదలైన మంత్ర రూపంగా; 
వాక్కు; పుట్టున్‌= పుట్టుతుంది; దానిన్‌= దానిని వెంబడించి; పురుషార్థబుద్ధిన్‌= పురుషార్థ సాధనకొరకని; పనుపడి= పూనికతో; 
మనము= మనస్సు; వెనుచనున్‌= వెనకనే వెళ్ళుతుంది; అని; అనఘా!= ఓ అర్జునా!; బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; సతికిన్‌+చెప్పెన్‌= 
భార్యకు చెప్పాడు. 


తాత్పర్యం: “ఓంకారం” ఇత్యాదిగా ఉన్న మం(త్రరూపంగా వాక్కు పుట్టుతుంది. దానిని అనుసరించి పురుషార్థసాధన 
నిమిత్తంగా మనస్సు పరుగిడుతుంది' అని ఆ విప్రుడు భార్యతో ఇట్లా చెప్పాడు. 


క. విని యా విప్రునితో ని। టను నయ్యెలనాగ 'మన మనఘు! ప్రేరేపం 
గ నెగయు వాక్కుతదనువ । ర్రనము మనంబునకు నెవ్విధంబున. గలుగున్‌? 15 


ప్రతిపదార్థం: విని= భర్తమాటలు విని, ఆ విప్రునితోన్‌= ఆ (బ్రాహ్మణుడితో; ఆ+ఎలనాగ= ఆ స్తీ ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది; 

ల న తం _ దం : షొ ల | 
అనఘ!= పుణ్యాత్మా!; మనము= మనస్సు; 'ప్రేరేశుంగన్‌= ్రేరేపించగా; వాక్కు+ఎగయున్‌= వాక్కు పుట్టుతుంది (కదా!) అట్లాంటప్పుడు); 
తద్‌+అనువర్తనము= దానిని అనుసరించి ప్రవర్తించటం; మనంబునకున్‌= మనస్సునకు; ఏ విధంబునన్‌+కలుగున్‌?=ఏ విధంగా 
కలుగుతుంది? 


3 


తాత్సర్యం: ఆ మాటలు విని భర్తతో ఆ స్త్రీ ఇట్టా అన్నది. 'పుణ్యాత్మా! మనస్సు (ప్రేరేపిస్తే కదా వాక్కు పుట్టుతుంది. 
అట్టాంటప్పుడు వాక్కును అనుసరించి మనస్సు (ప్రవర్తించటం ఎట్టా సాధ్యం?” 


విశేషం: ఇక్కడ బ్రాహ్మణవనిత అడుగుతున్న ప్రశ్న వేదమూలాన్ని కలిగిన జిజ్ఞాస. 'దేవీం వాచమజనయంత దేవాః (దేవతలు 
దేవీవాక్కును సృష్టించారు) అని వేదమంత్రం (దేవం మనః - దేవత మనస్వ్వరూపుడు). 


“వాజ్‌ మే మనసి ప్రతిష్టితా | నునో మే వాచి ప్రతిష్టితం" అని ఐతరేయ శాంతిపాఠం. వాక్కు మనస్సులో, మనస్సు 
వాక్కులో అవిభక్తంగా ఉన్నాయి. మరి ఈ రెండూ ఒకదానినుండి మరొకటి పుట్టటం, ఒకటి మరొకదానిని అనుసరించటం - 
అనే అంశాలు బాహ్యంగా విరుద్దంగా కనిపిస్తాయి. దానికి ఆ విప్రుడు సమాధానం చెప్పాడు. 


వ. అనవుడు నతండు 16 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు (తరవాతి పద్యంతో అన్వయం.) 
చ. “మనసు నుదానవాయువును మానిని! కూడి వెలార్డు వాక్కునా 

త్మునివలనన్‌ భవద్వచనమున్‌ జనతానుభవంబు చొప్ప యై 

నను విను కార్యముం గుటిచినం దగ వాగనువర్తనంబు సే 

యన వలసెన్‌ మనంబునకు నమ్మెయి గల్లుట నట్లు సెప్పితిన్‌. 17 
ప్రతిపదార్థం: మానిని!= ఓ వనితా!; మనసు; ఆత్మునివలనన్‌= ఆత్మ ప్రేరణతో; ఉదానవాయువునున్‌+కూడి= కంఠస్థానంలో 
ఉండే ఉదాన వాయువును కలిసికొని; వాక్కున్‌+వెలార్చున్‌= వాక్కును బహిర్గతం చేస్తుంది; భవత్‌+వచనమున్‌= నీవు అన్నమాట 
కూడా; జనతా= అనుభవంబు+చొప్పు+అ= జనులందరి అనుభవం (ప్రకారంగానే ఉన్నది (అందరూ ఇట్లాగే భావిస్తారు); ఐననున్‌= 
ఐనా కూడా; విను(ము)= ఒక వైశిష్ట్యం ఉన్నది వినుము; కార్యమున్‌+గుజిచినన్‌= ఒక కార్యాన్ని గురించి (ప్రవర్తించవలసివచ్చి నప్పుడు; 
మనంబునకున్‌= మనస్సునకు; తగన్‌= తగినట్టుగా; వాక్‌+అనువర్తనంబున్‌= వాక్కును అనుసరించటం; చేయన్‌+అ+వలసెన్‌= 
చేయవలసి వచ్చింది (వస్తున్నది); ఆ+మెయిన్‌+కల్లుటన్‌= అట్లా ఉండటంవలన; అట్టు+చెప్పితిన్‌= అట్లా చెప్పాను. 
తాత్సర్యం: ఓ వనితా! ఆత్మ పేరణతో మనస్సు ఉదానవాయువును కూడుకొని వాక్కును బహిర్గతం చేస్తుందని నీవు 
అన్నట్లే ప్రజలందరూ భావిస్తారు. అందులో దోషమేమీ లేదు. కాని ఒక ప్రత్యేకవ్యాపారం ఉన్నది వినుము. ఒక కార్యాన్ని 
గురించి (ప్రవర్తించవలసి వచ్చినప్పుడు మాత్రం మనస్సు వాక్కుకు అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. అందుచేత అట్టా 

వకు అవి ౨ ౧ 

చెప్పాను. 


వ. అని పలికి మజియు నమ్మహీసురోత్తముం డిట్లనియె. 18 
ప్రతిపదార్థం: అని పలికి; మజియున్‌; ఆ+మహీసుర+ఉత్తముండు= ఆ (బ్రాహ్మణోత్తముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అని చెప్పి ఆ (బ్రాహ్మణోత్తముడు ఇంకా ఇట్లా అన్నాడు. 

క. మనసును వాక్కును మాలో । ననఘచరిత! యెక్కు డెవ్వ? రని యంభోజా 


సను నడిగిన నతం డెక్కుడు । మన మనవుడు వాని యక్కమలభవుతోడన్‌. 19 


ప్రతిపదార్థం: మనసునున్‌= మనస్సూ; వాక్కునున్‌= వాక్కూ; అనఘచరిత!= ఓ పుణ్య చరిత్రుడా! (చెప్పుమని); మాలోనన్‌= 
మా ఇద్దరిలో; ఎక్కుడు+ఎవ్వరు= ఎవరు అధికం (గొప్ప); అని; అంభోజాసనున్‌= కమలాసనుడైన (బ్రహ్మదేవుడిని; అడిగినన్‌= 
అడుగగా; అత(డు= ఆ (బ్రహ్మదేవుడు; మనము= మనస్సు; ఎక్కుడు= గొప్ప; అనవుడున్‌= అని చెప్పుగా; వాటే సరస్వతి; 
ఆ+కమలభవుతోడన్‌= ఆ కమలగర్భుడైన (బ్రహ్మతో 


తాత్పర్యం: ఒకప్పుడు మనస్సు, వాక్కు బ్రహ్మదేవుడివద్దకు వెళ్ళి 'స్వామీ! మా ఇద్దరిలో ఎవరు గొప్ప? తేల్చి చెప్పండి' 
అని అడుగగా ఆయన 'మనస్సే గొప్పది అని చెప్పాడు. అప్పుడు సరస్వతి ఆయనతో (తరవాతి వచనంతో అన్వయం) 


వ. “ఏను నీకుం గామదోహిని నయి యుండ న న్నెట్లు తక్కువగా బలికి? తనిన నతండు 'స్థావరంబును 
జంగమంబును నన నాకు రెండు మనస్సులు గల వందు స్టావరంబు నాయొద్దను జంగమంబు నీకడను 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 113 


నిలుచు; భవద్గోచరత్వంబునం బరంగు వర్ణంబు మంత్రంబు స్వరంబు జంగను మనస్సుగా నెగడు; దానికంటె 
నీ వెక్కుడు నీకంటె నెక్కుడు స్థావరమనస్సు గావున నిమ్మాట యాడంగలదానవు గా' వని నిర్దేశించె. 20 


ప్రతిపదార్థం: ఏను= నేను; నీకున్‌; కామదోహినిన్‌+అయి= కోరిన కోర్కెలను పిదికేదిగా; ఉండన్‌= ఉండగా; నన్నున్‌+ఎట్టు= 
నన్ను ఎట్టా; తక్కువగాన్‌= తక్కువచేసి; పలికితి(వి)?= పలికావు?; అనినన్‌= అని సరస్వతి అడుగగా; అతండు= ఆ బ్రహ్మదేవుడు; 
నాకున్‌= నాకు; స్టావరంబును= స్థిరమైనదీ; జంగమంబును= కదిలేదీ; అనన్‌= అని పేర్టుగల; రెండు మనస్సులు+కలవు= 
రెండు మనస్సు లున్నాయి; అందున్‌= ఆ రెండింటిలో; స్థావరంబు= కదలనిది; నా+ఒద్దను= నా వద్దా; జంగమంబు= కదిలేది; 
నీ కడను= నీ వద్దా; నిల్చున్‌= ఉంటాయి; భవత్‌+గోచరత్వంబునన్‌= నీకు తెలిసి; పరంగు= ఉచ్చరింపబడేటటువంటి; వర్షంబు= 
వర్ణాలు; మం(త్రంబు= మంత్రాలు; స్వరంబు= ఉదాత్తాది స్వరాలు; జంగమ మనస్సుగాన్‌= జంగమ మనస్సుగా; నెగడున్‌= 
ఉంటుంది; దానికంటెన్‌= ఆ జంగమమనస్సుకన్నా; నీవు+ఎక్కుడు= నీవు గొప్ప; నీకంటెన్‌; స్థావర మనస్సు= స్థిరమైన మనస్సు; 
ఎక్కుడు= అధికం; కావున= అందుచేత; ఈ+మాట= ఈ పలుకు; ఆడన్‌+కలదానవు+కావు= పలకటానికి తగినదానవు కావు 
(ఈ మాట అనరాదు); అని; నిర్దేశించెన్‌= ఉపదేశించాడు. 


తాత్సర్యం: 'నేను నీకు అన్ని కోరికలను వర్షిస్తున్న దానిని కదా! నన్ను ఇట్టా తక్కువ చేసి మాటాడటం బాగున్నదా? 
అని సరస్వతి అడుగగా (బ్రహ్మ ఇట్లా అన్నాడు. 'స్టిరమని, చరమని (కదిలేది) నాకు రెండు మనస్సులున్నాయి. 
వాటిలో స్థిరం నావద్దా, చరం నీవద్దా ఉంటాయి. నీ అనుగ్రహంతో పుట్టే వర్ణమం(త్రస్వరాదు లన్నీ చరచిత్తంగా 
థి యు యు యు (ac) అవి 
పర్యవసిస్తాయి. దానికన్నా నీవు గొప్పదానవు. నీకన్నా స్థిర చిత్తం గొప్పది. అందుచేత నీవు ఇట్టా మాటాడటం 
సమంజసంగా లేదు.” అని ఆయన ఉపదేశించాడు. 
విశేషం : ఈ సందర్భంలో చెప్పబడ్డ స్థిర, చర చిత్త విషయం ఆధునిక మనస్తత్త్రశా(స్తప్రకారంగా (విశ్వ, వైయక్తిక చైతన్యాలుగా) 
పరిగణించబడుతున్న చైతన్యభేదాలనే స్థిర, చర మనస్సులుగా భారతం (ప్రతిపాదిస్తున్నది. విశ్వమనస్సు సర్వభావభాండాగారం. 
వర్షమం(త్రస్వరరూపమైన శబ్దం. దాని భావజగత్తు పరిమిత మైనది. అందుకే 'జంగమ' (కదిలేది) మని (బ్రహ్మ చెప్పుతున్నాడు. దీనికి 
పరమైన వాగ్దేవి జంగమమనస్సుకంటె గొప్పది. కాని (బ్రహ్మపదార్థం అపరిమితమైన విశ్వభావపర్యాప్తమైనది. అందుకే బ్రహ్మ ఇట్టా 
ఉపదేశించాడు. 
క. విను మమ్మెయి నిర్దేశం । బున నవ్వార్దేవి మూర్చవోయినయ ట్లే 
మిని బలుక కుండి పదపడి। వినయంబున నజుని శరణువే(డె లతాంగీ!' 21 


ప్రతిపదార్థం: లతాంగీ!= తీగవంటి దేహం కలిగిన ఓ వనితా!; వినుము; ఆ+మెయిన్‌= ఆ విధంగా (చేసిన); నిర్దేశంబునన్‌= 
ఉపదేశంతో; ఆ+వాగ్దేవి= ఆ సరస్వతి మూర్చ+పోయిన+అట్టు= మూర్చపోయిన విధంగా; ఏమినిన్‌= ఏమీ; పలుక+ఉండి= మాటాడకుండా 
ఉండిపోయిన; పదపడి= తరువాత; వినయంబునన్‌= వినయంతో; అజునిన్‌= (బ్రహ్మను; శరణువేండెన్‌= శరణు కోరింది. 
తాత్పర్యం: ఓ వనితా! ఆ విధంగా బ్రహ్మ ఉపదేశం చేయటంతో సరస్వతి మూర్చపోయినట్టుగా ఏమీ పలకకుండా 
ఉండిపోయి. కొంచెం సేపటికి (బ్రహ్మదేవుడిని శరణుకోరింది.” 


వ. అనిన బ్రాహ్మణి పతితో 'బ్రహ్మమాటకుం గొజవొయిన వాణి యేమిటం దేటి?” నని యడిగిన బ్రాహ్మణుం 
డిట్లనియె. 22 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అనినన్‌= అని బ్రాహ్మణుడు చెప్పగా; బ్రాహ్మణి= ఆ (బ్రాహ్మణగస్తీ; పతితోన్‌= తన భర్తతో; బ్రహ్మమాటకున్‌= 
(బ్రహ్మమాటకు; కొజ+పోయిన= చిన్నబోయిన; వాణి= సరస్వతి; ఏమిటన్‌= దేనిచేత; తేజెను?+అని= తేరుకుంది?అని; అడిగినన్‌= 
అడుగగా; బ్రాహ్మణుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: అని బ్రాహ్మణుడు చెప్పగా ఆయన భార్య “బ్రహ్మ మాటలతో చిన్నబోయిన సరస్వతి ఎట్లా సర్దుకొంది" 
అని అడుగగా బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు. 
క. 'ప్రాణాపానంబుల యెడ । వాణి నిలుచు గాన ప్రాణవాయు వొదవి తత్‌ 

క్షీణత్వ ముడిపె నది గీ । ర్వాణజ్యేష్టప్రభావవాసిత యగుటన్‌. 23 
ప్రతిపదార్థం: ప్రాణ+అపానంబుల+ఎడన్‌= (ప్రాణాపానాల నాశ్రయించి; వాణి= సరస్వతి; నిలుచున్‌+కానన్‌= నిలుస్తుంది 
(ఉంటుంది) కాబట్టి; ప్రాణవాయువు+ఒదవి= ప్రాణవాయువు (ప్రసరించి; తద్‌+క్షీణత్వము= దానియొక్క నశించటాన్ని (లేదా 


సరస్వతి క్షీణించటాన్ని); అది= ఆ ప్రాణవాయువు గీర్వాణ జ్యేష్ట= సురజ్యేష్టుడైన బ్రహ్మ యొక్క; ప్రభావ వాసిత+అగుటన్‌= 
ప్రభావంచేత మహనీయమైనది కావటంచేత (బ్రహ్మదేవుడు వాక్కును సృష్టించారు కాబట్టి, ఉడిపెన్‌= పోగొట్టింది) 


తాత్సర్యం: 'వాణి ప్రాణాపానాలను ఆశ్రయించి పుట్టుతుంది కాబట్టి, వాణి క్షీణించగానే ఆమెలోని ప్రాణవాయువు 

గీర్వాణి” ప్రథముడైన (బ్రహ్మయొక్క ప్రభావంవలన మహనీయమైనది కావటంచేత ఆ సరస్వతి పడుతున్న క్షోభను 

పోగొట్టగలిగింది. 

వ. ఇట్టి వని వాజ్మనఃప్రకారంబు లెటుంగుట మోక్షంబునకు మూలం; బింకను వాణి మనస్సుల తెటింగు సెప్పెద 
వినుము. 24 

ప్రతిపదార్థం: వాక్‌+మనస్‌+(ప్రకారంబులు= వాక్కుల, మనస్సుల పద్దతులు; ఇట్టివి+అని= ఇట్టాంటివని; ఎజుంగుట= 

తెలిసికొనటం; మోక్షంబునకున్‌+మూలంబు= మోక్షానికి ఆధారం; ఇంకను= ఇంకా; వాణీ= వాక్కు; మనస్సుల= మనస్సులు 

ప్రవర్తించే; తెణంగు= రీతిని; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము. 

తాత్సర్యం: వాక్కు, మనస్సులు (ప్రవర్తించే రీతులు ఇవని గుర్తించటం మోక్షానికి మూలమవుతుంది. ఇంకా ఈ 

రెండూ ఎట్లా ఉంటాయో చెప్పుతాను ఏనుము. 


తే. ప్రాణుంబొదువుట వాణి యపాను. జెంది । తాను దాన భూతాత్మయై తనువు విడిచి 

వ్యానచేష్టిత సర్వసంవ్యాప్తి నొంద । మనసు సుస్టితి నొందు సమాను నందు. 25 
ప్రతిపదార్థం: (ప్రాణున్‌= ప్రాణం అనే వాయువును; పొదువుటన్‌= ఆ(క్రమించుకొనటంవలన; వాణి= వాక్కు; అపానున్‌+చెంది= 
అపానుడనే ప్రాణాన్ని చెంది; తాను+తాను+అ= తానే స్వయంగా (తనకు తానే); భూతాత్మ+ఐ= భూతరూపాన్ని పొంది= 


తనువు+విడిచి= దేహాన్ని వదలిపెట్టి; వ్యాన+చేష్టితన్‌= వ్యానుడి (క్రియవలన; సర్వసంవ్యాప్తిన్‌+ఒందన్‌= దేహమంతటా వ్యాపించగా; 
మనసు (ప్రశాంతమై సుస్థితి పొందుతుంది. 


తాత్సర్యం: (ప్రాణుని పొందటంవలన వాణి అపానుడిని కూడా చేరుతుంది. తనకు తానే తన రూపాన్ని (శబ్దరూపాన్ని) 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 115 


వదలిపెట్టి, భూతాలలో కలిసిపోయి, వ్యానుడి క్రియవలన దేహమంతటా వ్యాపిస్తుంది. సమానుడిలో (ప్రవేశించినపుడు 
మనస్సు ప్రశాంతమై సుస్థితి పొందుతుంది. 


వ. మనసు సుస్టితం బొందుట ముక్తికిం గారణ' మని చెప్పి వెండియు. 26 


ప్రతిపదార్థం: మనసు; సుస్టితిన్‌+పొందుట= ప్రశాంతత్వాన్ని పొందటం; ముక్తికిన్‌= ముక్తికి; కారణము+అని= కారణమని; చెప్పి; 
వెండియున్‌= మళ్ళీ, 


తాత్సర్యం: మనసు (ప్రశాంతతను పొందటమే ముక్తికి కారణ” మని చెప్పి మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, 'ఘోషిణి నాగ నఘోషిణి యన రెండు । దెటింగులు గలిగి వాగ్దేవి పరంగు 
నం దఘోషిణి గరీయసి యుత్తమరసంబు । గోవు చందంబున. గురియుచుండు 
నవ్యయరూప దివ్యప్రభావోజ్ఞ్వల । బ్రహ్మవాదిని యిట్లు బ్రాహ్మావిధము 
గనుట మహానందకర' మని చెప్పి య । వ్విప్రండు మటియు నవ్వెలందితోడ 


తే. “వినుము ఘ్రాణాదికము లైదు మనసు బుద్ది; యొక యధిష్టానమున నుండియును నెటుంగ 
వబల! యొండొంటి విషయంబు నలమికొన(గ' । ననిన 'వివరింపు మా తెజం' గనియె నింతి 27 


ప్రతిపదార్థం: ఘోషిణి+నాగన్‌= ఘోషిణి అని; అఘోషిణి అనన్‌= అఘోషిణి అని; రెండు తెజంగులు= రెండు విధాలు; కలిగి; 
వాగ్డేవి+ఎస(గున్‌= వాగ్దేవి ప్రకాశిస్తుంది; అందున్‌= వాటిలో; అఘోషిణి; గరీయసి= గొప్పది; ఉత్తమరసంబున్‌= అత్యుత్తమ రసాన్ని; 
గోవు చందంబునన్‌= గోవువలె; కురియుచున్‌+ఉండున్‌= కురుస్తూ ఉంటుంది; అవ్యయ+రూప= ఆమె నశించనటువంటి రూపం 
కలిగినది; దివ్యప్రభావ+ఉజ్ఞ్య ల= మహనీయశక్తితో ఉజ్జలంగా (ప్రకాశిస్తున్నది; బ్రహ్మవాదిని= బ్రహ్మపదానికి వాచకం; ఇట్టు= ఈ 
విధంగా; బ్రాహ్మి విధమున్‌+కనుట= సరస్వతీతత్త్యాన్ని తెలిసికొనటం; మహానందకరము= మహానందాన్ని (ప్రసాదిస్తుంది; అని; 
చెప్పి; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; మజీయున్‌= ఇంకా; ఆ+వెలందితోడన్‌= ఆ స్త్రీతో; వినుము; ఘ్రూణ+ఆదికములు= 
ముక్కు మొదలైన; ఐదున్‌= ఐదు ఇంద్రియాలు; మనసు; బుద్ది (ఈ ఏడూ); ఒక= ఒకే; అధిష్టానమునన్‌= ఆధారంలో; 
ఉండియునున్‌= ఉన్నా కూడా; అబల!= ఓ వనితా!; ఒండొంటి విషయంబున్‌= ఒకటి మరొక విషయాన్నిగురించి; అలమికొనం 
గన్‌= వ్యాపించటానికి; ఎజుంగవు= సమర్గ్థాలు కావు; అనినన్‌= అనగా ఇంతి= ఆ స్రీ ఆ తెజంగు= ఆ విధం; 
వివరింపుము+అనియెన్‌= వివరంగా చెప్పుము అని కోరింది. 


తాత్పర్యం: “వాక్కు ఘోషిణి (శబ్దించేది), అఘోషిణి (శబ్దించనిది) అవి రెండు విధాలుగా ఉంటుంది. అందు అఘోషిణి 
గొప్పది. తనంతట తాను వర్షించే గోవువలె అది అమృతాన్ని (ఉత్తమరసమంటే అదే) వర్షిస్తుంది. ఆ వాక్కు 
అవ్యయరూపమైనది. మహనీయశక్తితో ఉజ్జ్వలంగా (ప్రకాశిస్తుంది. అది బ్రహ్మపదానికి వాచకం. ఇది బ్రాహ్మీతత్యం. 
దీనిని తెలిసికొంటే మహానందం సిద్దిస్తుంది” అని చెప్పి, ఆ బ్రాహ్మణుడు అతడి భార్యతో ఇట్లా చెప్పాడు 'ముక్కు 
మొదలైన కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ది అనే ఈ ఏడూ ఒకే జీవుడిని ఆశ్రయించి ఉన్నా ఒకదాని పనిని మరొకటి 
చేయటానికి సమర్ధం కావు" అని భర్త చెప్పగా ఆ వనిత “అది ఎట్లాగో వివరంగా చెప్పండి” అని అడిగింది. 


విశేషం : వైదికవాజ్మయంలో శబ్దించే వాక్కును 'వైఖరి” అని, శబ్దించని వాక్కును పరా, పశ్యంతి, మధ్యమ అని వేరు చేసి 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 
చెప్పటం జరిగింది. మనుష్యులు మాటాడేది 'వైఖరి' అని; తక్కిన “అఘోషిణి' వాక్కు 'గుహిలో దాగి ఉంటుందని; దానిని 
ధీమంతులు మా(త్రమే గుర్తించగలరని చెప్పారు. 


“చత్వారి వాక్‌ పరిమితా పదావి । తావి విదుర్హహ్మణో యే మనీషిణః 
త్రీణి గుహా నిహితానేజ్జయంతి । తురీయో వాచో మనుష్యా వదంతి” 


ఇక 'అఘోషిణి” ఎట్టాంటిదో, అది 'గోవు' రూపం కలిగినది అంటే ఏమిటో కూడా చాలా ప్రధానమైనది. “బ్రాహ్మీ తు భారతీ భాషా 
గీర్వాగ్యాణీ సరస్వతీ" అని ఏడు పేర్లు (సరస్వతి, వాణి, వాక్కు, గీ భాషా, భారతీ, బ్రాహ్మీ)- వాక్కుకు పర్యాయపదాలున్నాయి. 
వీరు సప్తమాతృకాస్వరూపలు. (బ్రహ్మతత్త్యం ఏ వాక్కుచేత వ్యక్తీకరించబడుతుందో ఆ అవ్యక్త - అమృత నిష్యంది-వాక్కు పరా 
వాక్కు అనబడింది. అదే “బ్రాహ్మి. స్వతంత్రమైనదీ, అతర్య్యమైనదీ అయిన సృజనాత్మకప్రతిభ దాని లక్షణం. అందుకే అది 
తన అంతస్తత్యాన్ని తనకు తానుగా మనీషులకు వ్యక్తం చేస్తుందని వేదం ప్రతిపాదించింది (జాయేవ పత్య ఉశసీ సువాసాః అని 
వైదికోపమానం - ధర్మపత్ని తన స్వస్వరూపాన్ని భర్తకు మాత్రమే చూపించినట్టు అని అర్థం.) 


మునుపు 20వ పద్యంలో నేను నీకు కామదోహిని' గా ఉన్నాను కదా! అనే మాటకు అర్థమే “అమృతాన్ని గోవు రూపంగా 
వర్షిస్తుంది' అని ఇక్కడ చెప్పుతున్నది కూడా. కామధేను వని, కల్పవృక్షమని, నందిని అనే పేర్లతో ఏయే వర్లనలు కావ్యాలలో 
కనిపిస్తాయో అవన్నీ దివ్యవర(ప్రభావసమర్థాలైనవే. దివ్యవాక్కును అనుసరించి అర్థం ప్రవర్తిస్తుంది కాబట్టి (బుషీణాం పునరాద్యానాం 
వాచ మర్జోిను ధావతి - అని భవభూతి) తన ఉత్తరరామచరి(త్ర నాటకంలో) పరావాక్కు అమృతరసనిష్యందిని. 


కవులనే బాలకులకు సరస్వతీమాత అనే గోవు తన క్షీరాన్ని స్వయంగా కురిపించి, వారికి తన రసస్వరూపాన్ని ప్రసాదించి 
వారిని బలోపేతులుగా చేస్తుందని అభినవగుప్త పాదాచార్యులు 'లోచని వ్యాఖ్యానంలో అంటారు. 


శ్రీ శంకరులు కూడా 'తవ స్తవ్యం మన్యే” అనే సౌందర్యలహరి శ్లోకంలో 'నీ స్తన్యం త్రాగటంవలననే కదా ద్రావిడశిశువైన 
నేను సంస్కృతంలో ఇంత గొప్ప కవిని అయ్యాను! అని ఆ మహామాతృస్వరూపిణిని వర్షించారు. 'సంగీతసాహిత్యాలు సరస్వతీ 
స్తనరూపాలని వర్షించటంలోనూ ఈ రహస్యమే ఉన్నది. కనుక వాణి ఉపాసనీయురాలైన దేవతగా పురాణాలలో చెప్పబడినది.” 


వ. అనుటయు నయ్యవనీదేవుం దయ్యువిద కిట్లనియె 28 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; ఆ+అవనీదేవుండు= ఆ బ్రాహ్మణుడు; ఆ+ఉవిదకున్‌= ఆ స్త్రీతో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అని ఆమె అడుగగా ఆ భూసురుడు ఆ (ప్రీతో ఇట్లా అన్నాడు. 


సీ, 'గంధంబు ఘ్రాణంబ కాని తక్కిన యాటు । నధిగమింప6గ నోప, వధిగమించు 
రసము జిహ్వయ యితరము లాపనికి( గావు; । రూపంబు. జక్షుస్స యోపు నెటుయగ 
బెజియని యెటు(గవు తెటివ! సంస్పర్శంబు(। గాంచు. జర్మంబ తక్కటివి గానం 
జాలవు; శబ్దంబు. జాలు. బట్టంగ శ్రో । త్రంబ; యన్యములు దత్మరణమునకు 


తే.  వెరవులేవు; సంశయిత సంవేదనంబు । మనసు కృత్యంబ యిక్కార్యమునకు నొండ్లు 
సొరవు; నిష్ట బుద్దిన యగు( జొర6గ నేర; । విత్తెబింగున కపరంబు లెటి(గి కొనుము. 29 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 117 


ప్రతిపదార్థం: తెజవ!= ఓ వనితా!; గంధంబున్‌= గంధాన్ని గుర్తించటానికి; ఘ్రూణంబు+అ= ముక్కు మాత్రమే; కాని; 
తక్కిన+ఆయున్‌= ముందు చెప్పిన ఆరూ; అధిగమింప(గన్‌+ఓపవు= ఆ(క్రమించటానికి సమర్జాలు కావు; రసమున్‌= రసాన్ని 
(రుచిని); జిహ్య+అ= నాలుకే; అధిగమించున్‌= గుర్తిస్తుంది; ఇతరములు= ఇతరాలు; ఆ పనికిన్‌+కావు= ఆ పనిచేయజాలవు; 
రూపంబున్‌= రూపాన్ని; చక్షుస్సు+అ= కళ్ళు మాత్రమే; ఎణుంగన్‌+ఓపున్‌= గుర్తించగలుగుతాయి; పెజ+అవి= తక్కిన 
అవయవాలు; ఎటు(గవు= గుర్తింపజాలవు; సంస్పర్శంబున్‌= స్పర్శలక్షణాన్ని; చర్మంబు+అ= చర్మం మాత్రమే; కాంచున్‌= కలిగి 
ఉంటుంది; తక్కటివి= తక్కిన అవయవాలు; కానన్‌+చాలవు= ఆ లక్షణాన్ని పొందలేవు; శబ్దంబున్‌= శబ్దాన్ని; శోత్రంబు+అ= 
చెవి మాత్రమే; పట్టంగన్‌+చాలున్‌= వినగలుగుతుంది; అన్యములు= తక్కినవి; తద్‌+కరణమునకున్‌= ఆ పనిచేయటానికి; 
వెరవు లేవు= సమర్థాలు కావు (వెరవు= ఉపాయం, శక్తి; సంశయిత= సంశయించటం; సంవేదనంబు= తెలిసికొనటం; మనసు= 
మనస్సుయొక్క; కృత్యంబు+అ= పని మాత్రమే; ఈ+కార్యమునకున్‌= ఈ పనికి; ఒండ్లు= తక్కినవి; చొరవు= (ప్రవేశింపవు; 
నిష్ట= (శ్రద్దతో కార్యనిర్వహణం చేయగల సంస్కారం; బుద్దిన్‌+ఆ+అగున్‌= బుద్దివలననే అవుతుంది; ఈ+తెణంగునకున్‌* ఈ 
పనికి; అవసరంబులు= తక్కినవి; చారంగన్‌+నేరవు= (ప్రవేశింపజాలవు; ఎటింగికొనుము= తెలిసికొనుము. 


తాత్సర్యం: వాసన పట్టటం ముక్కు మాత్రమే చేస్తుంది. రుచిని నాలుక మాత్రమే (గ్రహిస్తుంది. రూపాన్ని కళ్ళు 
మా(త్రమే చూస్తాయి. స్పర్శను చర్మం మాత్రమే గుర్తిస్తుంది. శబ్దాన్ని చెవి మాత్రమే వింటుంది. తక్కిన అవయవాలు 
కూడా వాటి వాటి పనులు తప్ప వేరే వాటిని చేయజాలవు. సంశయించటం, తెలిసికొనటం మనస్సు పనులు. బుద్దిలో 
మా(త్రమే నిష్ట ఉంటుంది. గుర్తించుము. 


నిశేషం : కర్మేంద్రియాలకంటె జ్ఞానేంద్రియాలు, వాటికంటె మనస్సు, అన్నిటికంటె బుద్ది - వీటి కంటె ఆత్మ ఎట్లా ఉన్నత 

Sa ఠు ౧ 
స్థాయిని కలిగినవో అర్థం చేసికొనటంద్వార (బహ్మతత్త్యాన్ని సులభంగా వ్యాఖ్యానించవచ్చును. అందుకే సర్వశా(స్త్రవిదుడైన ఆ 
విప్రుడు ఇం[ద్రియాదుల పరిమితవ్యాపారనిరూపణం చేస్తున్నాడు. -ఈ ఇం(ద్రియాలలో వాగిందియం (నాలుకు వాక్‌ వ్యాపారం 
(శబ్దించటం) మనిషిని జ్ఞానిగా మార్చగలిగిన ఉత్తమసాధనాలు కాబట్టి వాణీతత్తాన్ని గురించి ముందు ఉపన్యసించాడు. వాక్కు 
- మనస్సు “'తగాదాను (బ్రహ్మ పరిష్కరించాడు. తక్కిన ఇంద్రియాలు కూడా 'మనస్సు'తో ఎట్టా వివాదపడుతుంటాయో తరువాత 
వివరిస్తున్నాడు. 


ఇంద్రియ మనఃపరస్త్పరసంవాద ప్రకారము (సం. 14-22-13) 


వ. “అని చెప్పి మనస్సునకు నింద్రియంబులకుం దొల్లి గలిగిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపు 'మింద్రియంబులు 
మనస్సుతో నేము నీవు నొక్కరూపి యనుటయు మనస్సు వాని కిట్లనియె. 30 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని ఇంద్రియాల పరిమితవ్యాపారపరత్యాన్ని వివరించినవాడై ఆ వనితతో; మనస్సునకున్‌= మనస్సునకూ; 
ఇం(దద్రియంబులకున్‌= ఇంద్రియాలకు; తొల్లి= మునుపు; కలిగిన= జరిగిన; సంవాదంబు= సంభాషణ (ఇక్కడ తగాదా); చెప్పెదన్‌= 
చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము (అంటూ ఇట్లా చెప్పాడు); ఇంద్రియంబులు= ఇంద్రియాలు; మనస్సుతోన్‌; ఏమున్‌= 
మేమూ; నీవు; ఒక్కరూపు+అ= ఒకే విధమైన వాళ్ళమే; అనుటయున్‌= అనగా; మనస్సు; వానికిన్‌= ఇంద్రియాలతో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నది. 

తాత్సర్యం: అని చెప్పి, ఆ విప్రుడు తన భార్యతో 'ఒకప్పుడు మనస్సుకు, ఇంద్రియాలకు పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ 
విషయం చెప్పుతాను వినుము. అంటూ ఇట్లా మొదలు పెట్టాడు. 'మనస్సుతో ఇంద్రియాలు అన్నాయి - మేము నీవు 
ఒకే తీరువాళ్ళమే కదా!” అని. అపుడు మనస్సు ఇట్లా అన్నది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం : ఇవి సాంకేతికమైన కథలు, వీటిద్వారా తత్తాన్ని సులభంగా బోధించటం వ్యాసమహర్షి ఆశయం. 


చ.  'చన దిటులంట గం పెటు(గ జాలదు నాసిక, జిహ్వయుం జవుల్‌ 
గొన వెర వేదు, రూపు గనుంగొంటకుం గన్ను వలంతిగాదు, సో 
కు నెటు(గు శక్తి చర్మమునకుం బ్రభవింపదు, శబ్దజాతము 
న్వినం జెవి కల్ప మేనియును నేర్పొదంగూడదు నేం దొటింగినన్‌. 31 


ప్రతిపదార్హం: ఇటులు+అంట= ఇట్టా అనటం; చవదు= తగదు; నేన్‌+*తొజంగినన్‌= నేను వదలిపెడితే (నన్ను నేను 
ఉపసంహరించుకొంటే); నాసిక= ముక్కు; కంపు+ఎయుంగన్‌+చాలదు= వాసన పట్టజాలదు; జిహ్యయున్‌= నాలుక; 
చవుల్‌+కొనన్‌+వెరవు+ఏదున్‌= రుచివట్టే శక్తిని కోల్పోతుంది; రూపున్‌+కనుగొంటకున్‌= రూపాన్ని చూడటానికి ; 
కన్ను+వలంతి+కాదు= కన్ను సమర్థం కాదు; సో(కు= తాకును; ఎయుంగు శక్తి= తెలిసికొనే శక్తి చర్మమునకున్‌+(ప్రభవింపదు= 
చర్మానికి పుట్టదు; శబ్దజాతమున్‌= శబ్దజాలాన్ని; వినన్‌= వినటానికి; చెవి; కల్పము+ఏనియునున్‌= కల్పకాలం కాచుకొన్నా; 
నేర్పు+ఒడన్‌+కూడదు= శక్తిని సంపాదించుకొనజాలదు. 


తాత్సర్యం: 'ఇట్లా అనటం సమంజసం కాదు. నేను లేకపోతే ముక్కు వాసన పట్టదు. నాలుక రుచులు లెక్కింపజాలదు. 
కన్ను దేనినీ చూడజాలదు. చర్మం గుర్తించదు. ఎన్ని ఏళ్ళు గడిచినా శబ్దాన్ని వినే శక్తి చెవికి ఉండదు. 


విశేషం : అందుకే ముందటి పద్యంలో సంవేదనంబు (తెలిసికొనటం) మనస్సు చేసే పనిగా చెప్పాడు. చెవి ఇత్యాదులు చేస్తున్న 
పనులను మనసు సహాయంతోనే ఇంద్రియాలు చేస్తున్నాయి. లేకపోతే వాటి కా శక్తిలేదు. 


వ. నిజంబుగా నేను దొబంగితి నేని. 32 
ప్రతిపదార్థం: నిజంబుగాన్‌= నిజానికి; నేను+తాజంగితిన్‌+ఏనిన్‌= నేను నన్ను ఉపసంహరించుకొంటే. 

తాత్సర్యం: నిజంగా నేను పక్కకు వెళ్ళితే - పనిచేయటం మానేస్తే. (తరువాతి పద్యంతో అన్వయం) 

ఆ. అప్రయోజనంబులై యుండు నాటిన । నిప్పులట్లు శూన్యనిలయములును 


బోలె మీ స్వరూపములు గాన మనలోన । నెక్కుడేన సూవె యింత నిజము.” 33 


ప్రతిపదార్థం: ఆటిన నిప్పులు+అట్టు= ఆరిపోయిన నిప్పులవలె; శూన్యనిలయములునున్‌+పోలెన్‌= ఎవరూ లేని ఇళ్ళవలె; మీ 
స్వరూపములు= మీ మీ రూపాలు; అప్రయోజనంబులు+ఐ+ఉండున్‌= ఏ ప్రయోజనమూ లేనివిగా ఉంటాయి; కానన్‌= కాబట్టి; 
మనలోనన్‌= మనందరిలో; ఏను+అ= నేనే; ఎక్కుడు= అధికుడిని; చూవె!= సుమా!; ఇంత= నేను చెప్పినదెల్ల, నిజము= సత్యం. 


తాత్పర్యం: నేను లేని పక్షంలో మీ మీ రూపాలు ఆరిపోయిన నిప్పువలె, శూన్యగృహాలవలె ఏ ప్రయోజనమూ లేనివిగా 
పడి ఉంటాయి. అందుచేత మన అందరిలో నేనే గొప్పదానను. ఇది మాత్రం సత్యం.” 


వ. అనిన విని యింద్రియంబులు మనంబున కిట్లనియె. 34 


తాత్పర్యం: అనగా విని ఇంద్రియాలు మనస్సుతో ఇట్లా అన్నాయి. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 119 


విశేషం : మనసు అనుభవాలను కలిగిస్తున్న దన్నమాట నిజమే. కాని ఇంద్రియాలు అనుభవద్వారాలు. అవి లేకుండా మనసు 
మాత్రం ఏమి చేస్తుంది! అందుకే ఇంద్రియాలు ఇట్లా అన్నాయి. 


సీ, “ఇంతవ ట్టిట్టిద యిటైన యంతన । కలుగనేర్చునె యధికత్వ మేము 
వెలిగాంగ? నీ వొక విషయంబు నేనియు । ననుభవించితయేని నధిక మగుట 
గానంగ వచ్చు? మాలో నొకం డడంగిన । ననుభవింపుము తదీయార్థ; మట్టు 
గాక ఘ్రూణంబున గంధంబ జిహ్వ ర। సంబ చక్షువున రూపంబ వినుము 


ఆ.  చర్మశక్తిజేసి సంస్పర్శ విషయంబ । శ్రోత్రయుక్తి శబ్దమాతృకంబ 
కానియొంట నొంటి( గబళంప( జాల వె । ట్లధికతా నిరూఢి కాసవడితి? 35 


ప్రతిపదార్థం: ఇంత+పట్టు+ఇట్టిది+అ= ఇంతమా(త్రం నిజమే; ఇట్టు+ఐన+అంతన= ఇంతమా(త్రాన; అధికత్వము= గొప్పతనం; 
కలుగన్‌+నేర్చునె?= ఏర్పడుతుందా!; ఏము+వెలికాంగన్‌= మేము లేకుండా; ఈవు= నీవు; ఒక విషయంబును ఏనియున్‌= ఒక 
విషయాన్నైనా; అనుభవించి తి(ని)+అ+ఏనిన్‌= అనుభవించగలిగి ఉంటే; అధికము+అగుటన్‌+ గొప్పకావటాన్ని; కానంగన్‌+వచ్చున్‌= 
చూడవచ్చును; మాలోన్‌= మాలో; ఒకండు= ఒకడు; అడంగినన్‌= అణగిపోయినపుడు; తదీయ+అర్థము= అతడి కోరికను; 
అనుభవింపుము= అనుభవించుము (చూద్దాము); అట్టు+కాక= అట్లా కాకుండా; ఘ్రాణంబునన్‌= ముక్కుద్వారా; గంధంబు+అ= 
గంధమే; జిహ్వన్‌= నాలుకతో; రసంబు+అ= రసమే; చక్షువునన్‌= కంటితో; రూపంబు+అ= రూపమే; వినుము= ఇంకా వినుము; 
చర్మశక్తిన్‌+చేసి= చర్మశక్తివలన; సంస్పర్శ విషయంబు+అ= బాగా తాకటమే; (శ్రోత్రయుక్తిన్‌= చెవితోకూడి; శబ్దమాతృకంబు+అ= 
శబ్దాన్ని మాత్రమే (వింటావు); కాని; ఒంటిన్‌= ఒకదానితో; ఒంటిన్‌= మరొకదానిని; కబళింపన్‌+చాలవు= ఆక్రమింపజాలవు; 
అధికతా నిరూడికిన్‌= ఆధిక్యం పొందటానికి; ఎట్టు= ఏ విధంగా; ఆసపడితి(ఏ)?= ఎట్టా ఆశపడ్డావు? 


తాత్సర్యం: 'నీవు చెప్పినది నిజమే! ఒప్పుకుందాము కాని ఇంత మాత్రాన నీకు గొప్పతనం ఏర్పడుతుందా? మేము 
లేకుండా నీవు ఒక విషయాన్ని అయినా అనుభవించగలిగి ఉంటే అప్పుడు నీ గొప్పతనాన్ని గుర్తించవచ్చును. మాలో 
ఒకడు లోపించినపుడు ఆ ఇం([ద్రియసుఖాన్ని నీవు అనుభవించుము (చూద్దాము). అట్లా నీవు చేయలేవు. ముక్కు 
ద్వారా గంధాన్ని మాత్రమే వాసన పట్టగలుగుతావు. నాలుకతో రసాన్నే చవిచూస్తావు. కంటితో రూపాన్ని మా(త్రమే 
చూడగలవు. చర్మంతో స్పర్శను, చెవితో శబ్దాన్ని చేయగలవు. ఒకదానితో మరొకదానిని కబళించేశక్తి నీకు లేదు కదా! 
అందుచేత నీ గొప్ప ఏమిటి? ఎందుకంత ఆశ? 


క. మును మే మాలంబించిన । వెనుక గదా నీకు ననుభవింప వశం? బో 
మనసా! నీ వెంగిలి కా; దనుమా యవ్విషయ మెక్కుడయ్యెడు మనలోన్‌. 36 
ప్రతిపదార్థం: ఓ మనసా!= మును= ముందుగా; మేము; ఆలంబించిన= పట్టుకొన్న (ఆక్రమించిన, అనుభవించిన); వెనుకన్‌= 


తరువాత; కదా; నీకున్‌+అనుభవింపన్‌= నీకు అనుభవించటానికి (శక్యమౌతుంది); ఆ+విషయమున్‌= ఆ విషయాన్ని; నీవు+ఎంగిలి 
కాదు+అనుమా= నీవు ఎంగిలికాదని చెప్పుము; ఎక్కుడు= అధిక్యం; మనలోన్‌= మనలో; అయ్యెడున్‌= సిద్దిస్తుంది. 


తాత్సర్యం: ఓ మనసా! ముందుగా మేము అనుభవించాక కదా విషయసుఖాన్ని నీవు అనుభవించటం! అందుచేత 
నీవు అనుభవిస్తున్నది ఎంగిలి మాత్రమే. అట్టా కాదని చెప్పుము చూద్దాము. అప్పుడు నీదే అధిక్యం. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 937 


అన్న, పాన+ఆది, విధులన్‌= అన్నం; పానం మొదలైనవాటి ఏర్పాట్లలో; పరిచరింపన్‌= సేవ చేయటానికి; సుభద్రన్‌; పంచి= 
నియమించి; కన్యా, పురంబు, అందున్‌= కన్యలయొక్క అంతఃపురంలో; నివాసంబు= ఉనికి; చేసినన్‌= ఏర్పాటుచేయగా. 


తాత్సర్యం: 'నీకు సుభద్రమీద అనురాగం ఉన్నసంగతి నాకు ఇదివరకే తెలుసు. భయపడకుము. నీ కోర్కె 
వసుదేవునికి, దేవకీదేవికి చెప్పి సఫలం చేస్తాను" అని అర్జునునిమనస్సుకు ఆనందం కలిగేటట్టుగా పలికాడు. అప్పటి 
కప్పుడే వడి గల వేగులవాళ్ళను పిలిచి ద్వారవతిలో అర్జునుడు ఉన్నాడన్న కుశలవార్తను ధర్మరాజుకు తెలియజేయటానికి 
ఇందద్రప్రస్థపురానికి పంపాడు. కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడి వచ్చారు. 
అతిభక్తులై అర్హునుడిని యతిగా భావించి, ఆయనకు నమస్కరించారు. ఆయనవలన పుణ్యతీర్థవిశేషాలు, వాటిని 
సేవించటంవలన కలిగే ఫలాలు విని సంతోషించి “ఈ వర్షాకాలంలో ఇక్కడే ఉండి చాతుర్మాస్యవ్రతం జరిపి 
మమ్ములను కృతార్గ్థులను చేయండి” అని ప్రార్థించి అర్జునుడిని తోడ్కొని వెళ్ళి, ఆయనకు అన్నపానాదులతో సేవ 
చేయటానికి సుభద్రను నియోగించి, కన్యాంతఃపురంలోనే ఆయన ఉండటానికి ఏర్పాటు చేయగా. 


విశేషం: చాతుర్మాస్యం - ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్దఏకాదశి మొదలు కార్తిక శుద్దఏకాదశి వరకు నాలుగు నెలలు చేసే 
వ్రతం. ఈ వర్షాకాలంలో యతులు తీర్ణయా(త్రలు సాగించకుండా ఒక్కచోటనే ఉండి ఈ వ్రతం ఆచరిస్తాను. 


అర్జునుండు యతిరూపంబున కన్యాపురంబున నుండుట (సం- అను. 1-114-64 పంక్తి) 


క. అందు ధృతిమందరుండు పు । రందర నందను(డు దనకు రమణి గుణశ్రీ 

సుందరి సుభద్ర నెయ్యం । బొంద(గ బరిచర్య సేయుచుండంగ నుండెన్‌. 181 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ కన్యాంతఃపురంలో; ధృతి, మందరుండు= ధైర్యంలో మందరపర్వతంవంటివాడు; పురందర, 
నందను(డు= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు; తనకున్‌; రమణి= అందమైనది; గుణశ్రీ, సుందరి= సుగుణాల 


సంపదచేత మనోహరమైనది; సుభద్ర; నెయ్యంబు+ఒందంగన్‌= (ప్రేమతో; పరిచర్య= సేవ; చేయుచున్‌+ఉండంగన్‌, ఉండెన్‌= 
చేస్తూ ఉండగా, ఉన్నాడు. 


తాత్సర్యం: ధైర్యంలో మందరపర్వతంవంటివాడైన అర్జునుడు - రూపవతి, గుణవతి అయిన సుభద్ర తనకు 
సేవచేస్తూ ఉండగా ఆ కన్యాంతఃపురంలో ఉన్నాడు. 


క. ధీరుడు యతిరూపంబున । నారంగ నిందున్నయాత+ డర్జును( డని స 

త్యారుక్ష్మిణులకు( జెప్పె ము । రారాతి రహస్యమున ననంత ప్రీతిన్‌. 182 
ప్రతిపదార్థం: ముర+అరాతి= మురుడు అనే రాక్షసునికి శత్రువైనవాడు - శ్రీకృష్ణుడు; అనంత, ప్రీతిన్‌= మిక్కిలిసంతోషంతో; 
సత్యా, రుక్మిణులకున్‌= సత్యభామకు, రుక్మిణీదేవికి; ధీరుండు= ధైర్యవంతుడు; యతి, రూపంబునన్‌= యతివేషంలో; ఆరం 
గన్‌= ఒప్పుగా; ఇందున్‌+ఉన్న= ఇక్కడ ఉండేవాడు; ఆతండు, అర్జునుండు; అని= అని; రహస్యమునన్‌, చెప్పెన్‌= రహస్యంగా 
చెప్పాడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు మహాసంతోషంతో - “ఇక్కడ యతివేషంలో ఉన్న ధీరుడు అర్జునుడు” అని సత్యభామకు, 
రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం : మనసు ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్న సుఖదుఃఖస్పర్శ తొలుత ఇం(ద్రియాలకే కదా తగిలేది! తరువాతే మనసు 
అనుభవిస్తుంది. ఇది ఇం(ద్రియాలు చేస్తున్న వాదం. 


కు నీ వడ(గిననుం బ్రాణము(। గావంగ మాయందు బోధకం బగు ద్రవ్యం 
బావర్తింపంగ6 జేయుట । గావించును నీకు. దెలివు గనికొను మిదియున్‌. 37 


ప్రతిపదార్థం: నీవు+అడంగిననున్‌= నీవు నశించినా; ప్రాణమున్‌+కావంగన్‌= ప్రాణాన్ని కాపాడటానికి; మా+అందున్‌= మాలో; 
బోధకంబు+అగు= జ్ఞానదాయకమైన; (ద్రవ్యంబు= పదార్థం; నీకున్‌= నీకు; తెలివున్‌= జ్ఞానాన్ని; ఆవర్తింపయగన్‌+చేయుటన్‌= 
మరల తిరిగివచ్చేటట్లు చేయటాన్ని; కావించును= చేస్తుంది; ఇదియున్‌= ఇదికూడా; కనికొనుము= తెలిసికొనుము. 
తాత్సర్యం: నీవు ఇంకొకవిషయం తెలిసికొనుము. ఒక సమయంలో నీవు నశించినా మాలోని పదార్థమే మరలా నీలో 
జ్ఞానదాయకమైన శక్తిని మరలా కలిగించి నిన్ను బ్రతికిస్తుంది. (ప్రాణదాయకమైన చైతన్యశక్తి మాలోకూడా ఉన్నది. 
దీనిని మరచిపోవద్దు అని అర్థం). 


సీ, అట్లుగాదిట్లని యనుశాసనము సేయం; గడు నేర్చు శిష్యులకడకు( బోయి 
వినిపెంప( దొడ(గి యవ్వినుతార్థములు వార । లుగ్గడింపంగం గను నొజ్జవోలె 
మము గొని విషయోత్మరము నీవు భోగ్యంబు । గాం జేసికొందు నీ కలలు గన్న 
యప్పుడు మా లేమి నవ్విషయంబు బొం । కైన వాకిలిలేని యాలయంబు. 


ఆ. జెందిమరలినట్లు సేడద్పాటు వొరయుదు । గాక సత్యభుక్తి గలదె నీకు? 
నింతపట్టు గాన్సు మేమును నీవును । గలసి పరంగ భోగకలన గలుగు.” 38 


ప్రతిపదార్థం: అట్టు+కాదు= అట్టా కాదు; ఇట్టు+అని= ఇట్టా అని; అనుశాసనము+చేయన్‌= నిర్ణయం చేయటానికి; కడున్‌+నేర్చు 
= మిక్కిలి నేర్పరులైన; శిష్యులకడకున్‌+పోయి= శిష్యులవద్దకు వెళ్ళి; వినిపింపన్‌+తొడ(గ౧= ఉపదేశం ప్రారంభించి; 
ఆ+ఏనుత+అర్థ్హములు= ఆ గొప్ప విషయాలను; వారలు= ఆ శిష్యులు; ఉగ్గడింప(గన్‌= చెప్తుతుండగా; కను= చూస్తున్న; 
ఒజ్జ+పోలెన్‌= గురువువలె; మమున్‌+కొని= మమ్ములను ఆధారంగా గ్రహించి; నీవు; విషయ+ఉత్కరమున్‌= విషయసమూహాన్ని; 
భోగ్యంబుగాన్‌= అనుభవించదగినదిగా; చేసికొందు(వు)= చేసికొంటావు; నీ కలలు= నీవు కలలు; కన్న+అప్పుడు= కన్నప్పుడు; 
మా లేమిన్‌= మేము లేకపోతే; ఆ+విషయంబు= ఆ విషయానుభవం; బొంకు+ఐనన్‌= అబద్దం కాగా; వాకిలిలేని= తలుపులేని; 
ఆలయంబున్‌+చెంది= ఇంటిలోనికి వెళ్ళి; మరలినట్టు= తిరిగివచ్చినట్టు; చేడ్చాటున్‌= కీడును (నిర్వ్యాపారాన్ని); 
పొరయుదు(వు)+కాక= పొందుతావు తప్ప; నీకున్‌= నీకు; సత్యభుక్తి= నిజంగా అనుభవించటం; కలదె?= ఉన్నదా?; 
ఇంత+పట్టున్‌+కాన్సు(ము)= ఇంతమా(త్రం అర్థంచేసికొనుము; ఏమునున్‌= మేమూ; నీవునున్‌= నీవూ; కలసి+పరంగన్‌= కలిసి 
పనిచేస్తే; భోగకలన= భోగానుభవం; కలుగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: అట్లా కాదు - ఇట్టా చేయాలి అని చెప్పటంకొరకు మిక్కిలి నేర్పరులైన శిష్యులవద్దకు వెళ్ళి ఉపదేశం 
ప్రారంభించి, చివరికి ఆ శిష్యులు ఆ గొప్పు విషయాలను చెప్పుతుండగా నివ్వెరపోయి చూచి వింటున్న గురువువలె 
ఉన్నది నీపని, మమ్ములను ఆధారంగా (గ్రహించి నీవు విషయసమూహాన్ని అనుభవించదగినదిగా చేసికొంటున్నావు. 
మేమే లేకుండాపోతే ఆ విషయానుభవం వట్టి 'బొంకు' మాత్రమే! తలుపులులేని ఇంటిలోనికి వెళ్ళి మరలివచ్చినట్లు 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 121 


నిప్రయోజకంగా నీవు తయారవుతావు. అందుచేత నీకు నిజమైన అనుభవం ఎక్కడిది? ఇంతమాత్రం అర్థంచేసికొనుము. 
మేమూ నీవూ కలిస్తేనే 'భోగానుభవం” కలుగుతున్నది. అందుచేత నీ గొప్ప ఏమిటీ?” అని ఇంద్రియాల వాదం.” 


విశేషం: అలం; ఉపమ మనస్సు లేక ఇంద్రియాలు, ఇంద్రియాలు లేక మనస్సు రెండూ అనుభవాన్ని పొందజాలవని 
భావం. నిజానికి మనస్సు ఇంద్రియముఖంగా అనుభవం పొందుతుండగా, ఇంద్రియాలు మనస్సుద్వారా 
విషయాభిరమణం పొందుతున్నాయి. అందుచేత రెండూ (ప్రధానమే. మనస్సు ఇంద్రియాలను నియం(త్రించగల 
సందర్భం ఉంటుందేమో కాని, ఎక్కువ ఇంద్రియాలు చెప్పినట్లు మనస్సు ప్రవర్తించటమూ ఉన్నది. ఇం(ద్రియాలలోని 
ప్రాణశక్తివలన మనస్సును మరలా ఉత్తేజితంచేసే శక్తి అవయవాలకున్నది. 


వ. అని యివ్విధంబున మనంబును నింద్రియంబులును సంవాదంబు సేసె నని యప్పురుషవరుం డా వర 
వర్ణినితో 'వేటొక్కండు విను’ మని యిట్లనియె. 39 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఈ విధంబునన్‌= ఈ రీతిగా; మనంబునున్‌= మనస్సూ; ఇంద్రియంబులునున్‌= ఇంద్రియాలూ; 
సంవాదంబు+చేసెను+అని= వాదోపవాదాలు జరిపాయని; ఆ+పురుషవరుండు= ఆ పురుషశ్రేష్టుడు; ఆ+వర+వర్లినితోన్‌= ఆ (శ్రేష్టమైన 
(ప్రీతో; వేణు+ఒక్కండు= మరొక విషయం; వినుము+అని= వినుమని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని చెప్పి. “ఈ రీతిగా మనస్సు ఇంద్రియాలు వాదోపవాదాలు చేశా యని ఆ (బ్రాహ్మణుడు తన 
భార్యతో చెప్పి ఇంకా మరొక విషయం ఉన్నది వినుము అంటూ ఇట్లా అన్నాడు. 


సీ. 'ప్రాణప్రభృతులగు పవను లంభోరుహ । గర్భుని నొక్కటం గానంబోయి 
“యెక్కుడు మాలోన నెవ్వరు?' నావుడు | నవ్విభుం “దెవ్వార లడ(గ నడంగు 
దురు పెటివార? లెవ్వరికి( బ్రవర్తన । మొందిన నెల్లవారును జరింతు 
రధికు లందటికును నట్టి వారలు మీరు । సనుం డని పలికిన జనక నిలిచి 


ఆ. ప్రాణు( దాది గాంగ బవనులందటు€ దమ । వలన నవ్విధంబు గలుగ. దెలుప 
నాతం'దే నెఖుంగనా? యది యట్టిద । వినుండు మీ విశేషవృత్తి భంగి. 40 


ప్రతిపదార్థం: ప్రాణ ప్రభృతులు+అగు= ప్రాణుడు, అపానుడు మొదలైన; పవనులు= వాయువులు; అంభోరుహగర్భునిన్‌= 
కమలగర్భుడైన (బ్రహ్మను; ఒక్కటన్‌= అందరూ కలిసి; కానన్‌+పోయి= చూడబోయి; మాలోనన్‌= మా అందరిలోనూ; ఎక్కుడు= 
అధికుడు; ఎవ్వరు?= ఎవడు?; నావుడున్‌= అనగా; ఆ+విభుండు= ఆ స్వామి; ఏ+వారలు= ఎవరు; అడంగన్‌= అణిగిపోతే; 
పెఖవారలు= ఇతరులు; అడంగుదురు= అణిగిపోతారో; ఎవ్వరికిన్‌= ఎవరు; (ప్రవర్తనము+ఒందినన్‌= పనిచేయటం మొదలు 
పెట్టితే; ఎల్లవారునున్‌+చరింతురు= అందరూ (ప్రవర్తిస్తారో; అట్టివారలు= అట్లాంటివారు; అందబికునున్‌= అందరిలోనూ; అధికులు= 
గొప్పవారు; మీరు= ఇక మీరు; చనుడు= బయలుదేరండి; అని; పలికినన్‌= చెప్పగా; చనక= తిరిగిపోకుండా; నలిచి= అక్కడే 
ఆగిపోయి; ప్రాణుండు+అది+కాంగన్‌= ప్రాణుడు మొదలైన; పవనులు+అందణున్‌= వాయువులందరూ; తమవలనన్‌= తమచేత; 
ఆ+విధంబు+కలుగన్‌+తెలుపన్‌= ఆ రీతిగా అవుతుందన్న విషయాన్ని; చెప్పగా; అతండు= ఆ (బ్రహ్మ; ఏన్‌+ఎణుంగనా?= 
నాకు తెలియదా?; అది+అట్టిది+అ= అది అట్టాంటిదే; మీ విశేషవృత్తి భంగిన్‌= మీ మీ ప్రత్యేక కార్యకలాపాన్ని; వినుండు= 
వినండి. 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకప్పుడు ప్రాణాపానాదులైన వాయువులు (బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, “మాలో ఎవరు గొప్పవాడో దయచేసి 
చెప్పండి” అని అడిగారు. బ్రహ్మ అన్నాడు: ఎవరు అణగిపోతే ఇతరులందరూ అణగిపోతారో, ఎవరు పనిచేయటం 
మొదలుపెట్టితే ఇతరులంతా తమతమ పనులు మొదలు పెట్టుతారో అట్లాంటివారు గొప్పవారు. ఇక మీరు మీ మీ 
దారులలో వెళ్ళండి” అని చెప్పగా ప్రాణుడు మొదలైనవారు అట్లాగే నిలబడి పోయారు. తిరిగిపోలేదు. ప్రతి ఒకడూ 
తమవలననే ఇతరులు (ప్రవర్తిస్తున్నారని చెప్పాడు. అపుడు బ్రహ్మ 'అది నాకు తెలియదా! దాని విషయం అంతే. మీలో 
ప్రతి ఒక్కరూ ఒక విశిష్టవృత్తి కలిగినవారు. ఎట్లాగో చెప్పుతాను వినండి” అని ఇట్టా చెప్పటం మొదలు పెట్టాడు. 


తే. '“ఎప్పుడెవ్వరివలన నే చొప్పు గలుగు । నపుడ వారెక్కుడగుదు రన్యోన్యమి త్ర 
భావమున( దాల్బు( డొండొరు( బవనులార! । పొరి( బరస్పరభావనాపరుల రగుండు. 41 


ప్రతిపదార్థం: ఎప్పుడు= ఏ సమయంలో; ఎవ్వరివలనన్‌= ఎవరివలన; ఏ చొప్పు కలుగున్‌= ఏ తీరున పని జరుగుతుందో; 
అపుడు+అ= అప్పుడే; వారు; ఎక్కుడు+అగుదురు= అధికులవుతారు; పవనులార!= ఓ వాయువులారా!; అన్యోన్య= పరస్పరం; 
మి(త్రభావమునన్‌= స్నేహభావంతో; ఒండొరులన్‌= ఒకరినొకరు; తాల్పుండు= భరించండి (అనుసరించి ప్రవర్తించండి); పారిన్‌= 
మిక్కిలిగా; పరస్పర= ఒకరి నొకరు; భావనాపరులరు+అగుండు= సంభావించుకొనేవారు కండి. 


తాత్సర్యం: ఎప్పుడూ ఎవరివలన ఏ తీరుగా ఒక పని జరుగుతుందో అప్పుడు మాత్రమే వారు అధికులవుతారు. 
అట్లా అందరూ ఒక్కొక్క సమయాన గొప్పవారే అవుతారు. అందుచేత ఒకరి నొకరు స్నేహభావంతో అనుసరించాలి. 
ఒకరి నొకరు గౌరవించుకొనండి. 


వ. ఇత్రెటంగున మీకు భద్రంబగుం బొం' డని పుచ్చె న ట్టుపదేశించిన బ్రహ్మవాక్యంబుల వాయువులు సమత 
నొందె'నని చెప్పి, 'వాయువిషయం బైనయది నారద దేవమత సంవాదంబు సెప్పెద నాకర్ణింపు' మని 
బ్రాహ్మణుండు బ్రాహ్మణీ కిట్లనియె. 42 


ప్రతిపదార్థం: ఈ తెజంగునన్‌= ఈ విధంగా (ప్రవర్తిస్తే; మీకున్‌= మీకు; భద్రంబు+అగున్‌= క్షేమమవుతుంది; పొందు+అని= 
వెళ్ళండని; పుచ్చెన్‌= పంపించాడు; అట్టు+ఉపదేశించిన= ఆ విధంగా ఉపదేశించిన; బ్రహ్మవాక్యంబులన్‌= (బ్రహ్మదేవుడి మాటలవలన; 
వాయువులు= పంచవాయువులూ; సమతన్‌+ఒందెను+అని= సమభావనను పొందాయని; చెప్పి; వాయు విషయంబు+ఐన+అది= 
వాయువిషయ సంబంధమైన; నారద= నారదుడికి; దేవమత= దేవమతుడికీ జరిగిన; సంవాదంబు= సంభాషణ; చెప్పెదన్‌= 
చెప్పుతాను; ఆకర్షింపుము= వినుమని; బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; బ్రాహ్మణికిన్‌= ఆ (బ్రాహ్మణగస్తీకి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ప్రవర్తిస్తే మీకు క్షేమం కలుగుతుంది. వెళ్ళిరండి' అని బ్రహ్మ వారిని పంపించాడు. బ్రహ్మ 
వాక్యాలవలన పంచవాయువులూ సమతను పొందాయి. ఇంతేకాకుండా వాయుసంబంధమైన మరొక సంవాదం 
నారదుడికి, దేవమతుడికి నడుమ జరిగింది. దానిని చెప్పుతాను విను’ మని ఆ విప్రుడు ఆ విప్రస్తీకి ఇట్లా చెప్పాడు. 


నిశేషం : 'సమత' అంటే సమభావనతో (ప్రవర్తించటమని అర్థం. పంచవాయువులు ఒక సమరసభావనతో (ప్రవర్తించటమే ఆరోగ్యం. 
ఇందులో ఏది (ప్రకోపించినా దానిని 'రోగిమని అంటారు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 123 


తే. 'దేవమతుం డను విప్రుడు దేవముని వ । రేణ్యు( డగు నారదుని నొక్క పుణ్యభూమి 

గాంచి వినతు(డై యాతని కరుణ వడసి । భక్తిరసము పొంగార. దత్రాంతమునకు. 43 
ప్రతిపదార్దం: దేవమతు(డు+అను= దేవమతు(డనే పేరుగల; విప్రుండు= (బ్రాహ్మణుడు; దేవముని వరేణ్యుండు+అగు= 
దేవర్షిశ్రేష్టుడైన; నారదునిన్‌= నారదుడిని; ఒక్కపుణ్యభూమిన్‌= ఒక పవిత్రమైన చోట; కాంచి= చూచి; వినతు(డు+ఐ= 
నమస్కరించినవాడై; అతని కరుణ+పడసి= అతడి అనుగ్రహం పొంది; భక్తిరసము= భక్తి రసానుభవం; పొంగారన్‌= అతిశయించగా; 
తద్‌+(ప్రాంతమునకున్‌= అతడి సమీపానికి (వెళ్ళి). 
తాత్పర్యం: దేవమతుడనే పేరుగల బ్రాహ్మణుడు దేవర్షిశ్రేష్టుడైన నారదుడిని ఒక పవిత్రభూమిలో చూచి, వినయంతో 
నమస్కరించి, ఆయన అనుగ్రహం పొంది, భక్తి అతిశయించగా అతడి సమీపానికి (తరవాతిపద్యంతో అన్వయం.) 


సీ, అల్లన చన నాతండాదరంబున 'నిందు । ర మ్ముండు' మనుచు గరమున( జూపు 
నెడ సమాసీను(డై కడు వినయంబున । హస్తముల్‌ మొగిచి దయాసమగ్ర! 
యెథింగింపు పవనంబు లేనింటియందును । జాయమానంబగు జంతువునకుC 
దొలితొలి యెద్ది దాందొడంగు వర్తింపంగ?' । ననవుడు నారదుం డతనితోడ 


తే. “వాయు వెయ్యది గర్జ్పసంవాసమునకు.। జొనుపు జీవుని. దజ్జ్ఞంతుజననవేళం 
దొలుత దాని కనంతరకలిత మైన । మారుతంబు ప్రవర్తించు: మటియు వినుము. 44 


ప్రతిపదార్థం: అల్లన= నెమ్మదిగా; చనన్‌= వెళ్ళగా; అత(డు= నారదుడు; అదరంబునన్‌= ఆదరంతో; ఇందున్‌= ఇక్కడికి; 
రమ్ము= రా!; ఉండుము= కూర్చొనుము; అనుచున్‌= అంటూ; కరమునన్‌= చేతితో; చూపు+ఎడన్‌= చూపించిన చోట; సమాసీను( 
డు+ఐ= కూర్చున్నవాడై; కడు= మిక్కిలి; వినయంబునన్‌= వినయంతో; హస్తముల్‌ మొగిచి= చేతులు జోడించుకొని; దయాసమ(గ!= 
సంపూర్ణ దయస్వరూపుడా!; పవనంబులు+ఏనింటి+అందును= ఐదు 'ప్రాణవాయువులలోనూ; జాయమానంబు+అగు= 
పుట్టేటటువంటి; జంతువునకున్‌= ప్రాణికి; తొలి తొలి= మును ముందుగా; ఎద్ది= ఏ వాయువు; తాన్‌+వర్తింపన్‌+తొడ(గున్‌= 
తాను (ప్రవర్తించటం మొదలుపెట్టుతుంది?; ఎజింగింపు(ము)= తెలపండి; అనవుడున్‌= అని కోరగా; నారదుండు; అతనితోడన్‌= 
ఆ దేవమతుడితో; వాయువు+ఏ+అది= ఏ వాయువైతే; గర్భసంవాసమునకున్‌= గర్భంలో ఉండటానికి; తొలుతన్‌= ముందు; 
జీవునిన్‌+చొనుపున్‌= జీవుడిని ప్రవేశపెడుతుందో; తద్‌+జంతు+జననవేళన్‌= ఆ జంతువు పుట్టే సమయంలో; దానికిన్‌= దానికి; 
అనంతర కలితము+ఐన= తరువాత ఉండేటటువంటి; మారుతంబు= వాయువు; (ప్రవర్తించున్‌= పనిచేస్తుంది; మణియున్‌= 
ఇంకా; వినుము. 


తాత్పర్యం: అట్టా నెమ్మదిగా సమీపించగా నారదుడు ఆదరంతో “ఇక్కడికి వచ్చి కూర్చొనుము' అని చేతితో ఒకచోటు 
చూపించాడు. దేవమతుడు ఆ చోట కూర్చున్నాడు. మిక్కిలి వినయంతో చేతులు జోడించి 'అయ్యా! మీరు కరుణా 
స్వరూపులు. ఐదు ప్రాణవాయువులలోనూ పుట్టే సమయంలో ప్రాణిలో మొట్టమొదట ఏ వాయువు పనిచేయటం 
మొదలు పెట్టుతుందో చెప్పండి” అని అడిగాడు. నారదుడు 'నాయనా! ఏ వాయువు ప్రాణిని గర్భసంవాసానికి 
(్రేరేపిస్తుందో - ఆ జంతువు పుట్టే సమయంలో దాని తరువాత ఉన్న వాయువు పనిచేయటం మొదలుపెట్టుతుంది. 


— 


తే.  పురుషునందు సమానంబు. బొలంతియందు । వ్యానమును జువ్వె పొడమించు వరుస ననఘ! 
శుక్లమునకు శోణితమునం జూలు గల్లు; నయ్యుగంబును విధి చెయ్డు నమర( బొంద. 45 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; వరుసన్‌= వరుసలో; పురుషునందున్‌= మగవాడిలో; సమానంబున్‌= సమాన ప్రాణమూ; 
పొలంతి అందున్‌= అడుదానిలో; వ్యానమునున్‌= వ్యానమనే ప్రాణమూ; పొడమించున్‌= పుట్టిస్తాయి; చువ్వె!= సుమా!; శుక్షమునకున్‌= 
వీర్యానికి; శోణితమునన్‌= రజస్సులో; ఆ+యుగంబును= ఆ రెండూ (శుక్షశోణితాలు); విధిచెయ్దిన్‌= దైవచేష్టవలన; అమరన్‌= 
తగినట్టు; పొందన్‌= కలువగా; చూలు+కల్లున్‌= గర్భం కలుగుతుంది. 


తాత్సర్యం: సమానవాయువు పురుషుడిలో వీర్యాన్ని, వ్యానమనే వాయువు స్త్రీలో రజస్సును ప్రభవింపచేస్తాయి. శుక్లోణితాల 
కలయిక గర్భంగా మారుతుంది. ఆ కలయిక దైవలీల. 
కు విను సృష్టశోణితంబున6 । బనుగొను శుక్లంబువలన. బ్రాణుండు దగ వ 

ర్తన మొందు.బ్రాణశుక్లము । లనూనహేతువులుగా నపానుండు నడచున్‌. 46 
ప్రతిపదార్థం: విను(ము)= ఇంకా వినుము; సృష్ట= పుట్టిన (సవ్యంగా (స్రవించిన); శోణితంబునన్‌= రక్తంలో; పనుగొను= 
గట్టిపడేటటువంటి; శుక్లంబువలనన్‌= వీర్యంవలన; (ప్రాణు(డు= ప్రాణమనే వాయువు; తగన్‌= తగినట్టుగా; వర్తనము+ఒందున్‌= 
వ్యాపిస్తాడు; ప్రాణ శుక్షములు= ఇటు ప్రాణమూ,అటు వీర్యమూ; అనూన= గొప్ప; హేతువులుగాన్‌= కారణాలుగా; అపాను( 
డు= అపానమనే మరొక వాయువు; నడచున్‌= వ్యాపిస్తాడు. 
తాత్సర్యం: అప్పటి కప్పుడు నవ్యంగా పుట్టే రజస్సులో గట్టిపడ్డ వీర్యం కారణంగా అందులో ప్రాణుడు (ప్రవేశిస్తాడు. 
ప్రాణుడు, వీర్యం - ఈ రెండూ కారణాలుగా అపానుడూ వ్యాపిస్తాడు. 
నిశేషం : ఏ వాయువు తరువాత ఏ వాయువు వ్యాపిస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉన్నది. గర్భధారణంలో ముందుగా 


పనిచేసేది ప్రాణం. అందుకే శుక్షశోణితాల కలయిక ముద్ద కట్టినపుడు అందులో ప్రాణశక్తి ప్రవేళిస్తున్నది. దానిని అనుసరించి 
అధోమార్గం కలిగిన అపానం వ్యాపిస్తుంది. అప్పుడు ఏమి జరుగుతుందో తరువాతి పద్యంలో వివరించాడు. 


క. చను. బ్రాణుం డధోగతి నూ । ర్వ్యనిరూఢి నపాను. డివ్విధము గల యీ రెం 
టను నగ్నిమయోదానం । బును వ్యానంబును సమానమును వర్తించున్‌. 47 


ప్రతిపదార్థం: ప్రాణు(డు= ప్రాణుడనేవాయువు; అధోగతిన్‌= (క్రిందివైపు; చనున్‌= ప్రసరిస్తాడు; అపానుండు= అపానుడనే 
వాయువు; ఉర్ష్య విరూఢిన్‌= పై వైపు (చనున్‌); ఈ విధము+కల= ఈ రీతిగా ప్రసరించే; ఈ రెంటనున్‌= ఈ రెండింటిలోను; 
అగ్నిమయః= అగ్నిశక్తితో నిండిన ఉదానంబునున్‌= ఉదానమూ; వ్యానంబును; వ్యానమూ; సమానమునున్‌= సమానమూ; వర్తించున్‌= 


వ్యాపిస్తాయి. 


తాత్పర్యం: అపుడు ప్రాణుడు అధోముఖంగానూ, అపానుడు ఊర్ష్యముఖంగానూ ప్రసరిస్తారు. అపుడు ఈ రెండు 
వాయువులలో 'అగ్ని' శక్తితో నిండిన ఉదాన, వ్యాన, సమానులు ప్రసరిస్తారు. (ఇట్లా పిండం ప్రాణశక్తితో నిండుతుందని 


అర్థం). 


ఆ. పావకుండు సర్వదేవాత్మకుండు ప్రా । ణంబునకు నపాననామమునకు 
నంతరమున వెలుంగు నా భవ్యమూర్తి యు । దానరూప మంద్రు తజ్జ జనులు. 48 
ar 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 125 


ప్రతిపదార్థం: తద్‌జ్ఞ+జనులు= ఆ ప్రాణాగ్నితత్వం తెలిసిన పండితులు; పావకుండు= అగ్ని; సర్వదేవ+ఆత్మకుండు= 
దేవతలందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు (అందుకే దేవతలందరూ తేజోరూపులు); ప్రాణంబునకున్‌= ప్రాణానికి; అపాన 
నామమునకున్‌= అపానానికి; అంతరమునన్‌= నడుమ; వెలు(గు= ప్రకాశించేటటువంటి; ఆ+భవ్యమూర్తి; ఉదానరూపము+అం(డ్రు= 
ఉదానరూపుడని అంటారు. 


తాత్సర్యం: ఆ 'ప్రాణాస్షితత్త్యం తెలిసిన పండితులు దేవతలందరిలోనూ వ్యాపించి ఉండేవాడూ, ప్రాణాపానాల నడుమ 
వెలిగే పుణ్యమూర్తీ అయిన అగ్నిని ఉనానరూపుడుగా గుర్తిస్తారు. 


సీ. విను మహోరాత్రంబులును శుభాశుభములు । సత్యానృతంబులు సదసదాహ్వ 
యములును నైన ద్వంద్వములు ప్రాణాపాన । ములకు నామాంతరములు; దదీయ 
మధ్యవర్తిత నొప్పు మహనీయ వహ్ని యుదానంబు దాని నిర్ద్వంద్వభావ 
మాంతరయాగ విద్యాప్రవీణులు గండ్రు । పరమశాంతి యనంగ బ్రహ్మ మనంగ 


తే. నరయ భేదంబు లే దన్న యట్టులుండు । నమ్మహావస్తువును నుదానాకృతియ య 
నంగ జెవియార విందుము నలినగర్భు । చేత' నని దివ్యముని యిట్లు సెప్పె( గరుణ. 49 


ప్రతిపదార్థం: వినుము= ఇంకా ఈ (ప్రాణతత్తం ఎట్టాంటిదో వినుము; అహోరాత్రంబులునున్‌= రాత్రింబవళ్ళు; 
శుభ+అశుభములున్‌= మేలు కీళ్ళు; సత్య+అనృతంబులున్‌= సత్యం, అసత్యం, సత్‌+అసత్‌+అహ్వయములునున్‌+ఐన= సత్తు, 
అసత్తు అనే పేర్లు కలిగినటువంటి; ద్వంద్వములు= ద్వంద్వ భావాలు ఏవి ఉన్నాయో-అవి; ప్రాణ+అపానములకున్‌= ప్రాణపానాలకు; 
నామాంతరములు= మారుపేర్గు; తదీయ= వాటి; మధ్యవర్తితన్‌= నడుమ ఉండటం అనే లక్షణంతో; ఒప్పు అతిశయించేటటువంటి; 
మహనీయ= గొప్ప; వహ్ని= అగ్ని; ఉదానంబు= ఉదానం; దాని నిర్‌+ద్వంద్వ భావము= ఆ అగ్ని యొక్క, అద్వైతస్థితిని (అంటే 
అది ఒకవైపు అగ్ని, మరొకవైపు వాయువు, ఈ రెండూ కలిసిన మహాతత్తం అది - అని అర్థం); ఆంతర+యాగవిద్యా (ప్రవీణులు= 
ఆంతర్యాగవిద్యలో నిష్ణాతులైన వారు; కం|(డ్రు= తెలిసికొంటారు; పరమశాంతి+అనంగన్‌= పరమశాంతి స్థితి అని; (బ్రహ్మము+అన( 
గన్‌= (బ్రహ్మమనీ; అరయన్‌= అలోచించగా; భేదంబు+లేదు+అన్న+అట్టులు+ఉండు= భేదం లేదన్నట్లు కనిపించే; ఆ+ 
మహావస్తువును= ఆ గొప్పతత్తాన్ని; ఉదాన+ఆకృతి+ఆ= ఉదానమే; అనంగన్‌= అని; నలినగర్భుచేతన్‌= (బ్రహ్మదేవుడివలన; 
చెవి+అరన్‌+విందుము= చెవులారా విన్నాము; అని; దివ్యముని= నారదుడు; కరుణన్‌= దయతో; ఇట్టు+చెప్పెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్పర్యం: ఇంకా ఈ ప్రాణతత్త్యం ఎట్టాంటిదో వినుము. రాత్రింబవళ్ళు, మేలు కీళ్ళు, సత్యాసత్యాలు, సదసత్తులు 
అనే ద్వంద్వాలు ప్రాణాపానాలకు మారు పేర్లే. వాటి నడుమ వర్తిల్రేటటువంటి అగ్ని ఉదానం. అగ్నితత్తాన్ని వాయుతత్తాన్ని 
రెండింటినీ కలిగినదాని అద్దైతస్థితిని అంతర్యాగవిద్యానిపుణులు మాత్రమే గుర్తించగలరు. పరమశాంతి అని, (బ్రహ్మమని 


పిలువబడే ఆ తత్వంలో ఏ భేదపరిగణనా సాధ్యం కాదు. అదే ఉదానతత్త్యమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పగా మా 
చెవులారా విన్నాము” అని నారదమహర్షి అతడితో చెప్పాడు. 


వ. అని చెప్పి'యింద్రియ మనః పవనంబుల భంగులు గనుంగొనుట యీ తత్త్వంబులకు.( బరమంబైన తత్వంబు' 
గనుటకు( గతంబై యుండు” నని పలికి యద్దరామరుం డా రామారత్నంబును సదయంబుగా నవలోకించి 
“'యుత్తమరహస్యంబు సెప్పెద నాకర్ణింపు' మని యిట్లనియె. 50 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పినవాడై; ఇంద్రియ= ఇంద్రియాల; మనస్‌= మనస్సుయొక్క; పవనంబుల= వాయువుల; 
భంగులు= రీతులు; కనుంగొనుట= కనుగొనటం; ఈ+తత్త్యంబులకున్‌= ఈ తత్వాలకు; పరమంబు+ఐన= అతీతమైన; 
తత్త్యంబున్‌+కనుట కున్‌= మహాతత్తాన్ని దర్శించటానికి; కతంబు+ఐ+ఉండున్‌+అని= మూలమై ఉంటుందని; పలికి; 
ఆ+ధరామరుండు= ఆ భూదేవుడు; ఆ+రామారత్నంబును= ఆ (ప్రీరత్నాన్ని; సదయంబుగాన్‌= దయతో; అవలోకించి= చూచి; 
ఉత్తమ రహస్యంబు+చెప్పెదన్‌= అత్యుత్తమ రహస్యం నీకు చెప్పుతాను; ఆకర్లింపుము+అని= వినుమని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 


తాత్పర్యం: అని చెప్పి, “ఇంద్రియాలు, మనస్సు - ప్రాణం వీటిని గురించి తెలిసికొనటంద్యారా ఈ తత్తాలకు 
అతీతమైన మహాతత్తాన్ని (అంటే ఆత్మతత్త్యాన్ని) గుర్తించటానికి సాధ్యమవుతుందని ఆ (బ్రాహ్మణుడు తన భార్యకు 
చెప్పి, ఆమెవైపు దయామృతవీక్షణాలతో చూచి, 'మరో రహస్యాన్ని నీకు చెప్పుతాను జాగ్రత్తగా విను' మని ఇట్టా 
ప్రారంభించాడు. 


జీవాత్మస్వరూప నిరూపణ ప్రకారము (సం.14-25-3) 


(ఈక 


“కరణంబు కర్మంబు కర్త యన్నేతద్వి। రాజితకారకత్రయముచేత 

నఖిలంబు సంవ్యాప్తమై యుండు ఘ్రూణాదు । లును మనంబును బుద్ధియును బ్రవరులు 
కరణహేతువు లండ్రు గంధాది విషయ సం । తతియు మంతవ్యబోద్ధవ్యములును 
గర్మహేతువు లగు గంపుకొనంగ నానం। గాన ముట్టంగ వినగా దలంప 


తే. నిశ్చయము దగం జేయంగ నేర్పు లేడు । గలవు జీవాత్మునకు నవి కర్త హేతు 
భూతములు వాన విషయానుభూతి నతండు । దొటి(గు నిష్టలు మోక్షహేతువులు సుమ్ము 51 


ప్రతిపదార్థం: కరణంబు= కరణం (సాధనం); కర్మ= ధాత్వర్థ ఫలా(శ్రయం; ((క్రియాఫలాన్ని అనుభవించేవాడు కర్మ); కర్త= 
ధాత్వర్థవ్యాపారాశ్రయం ((క్రియావ్యాపారాన్ని చేసేవాడు కర్త); అన్‌+ఏతద్‌+విరాజిత= అనబడే ఈ (ప్రసిద్దమైన; కారక త్రయముచేతన్‌= 
మూడు కారకాలచేత; అఖిలంబున్‌= అంతా; సంవ్యాప్తము+ఐ+ఉండున్‌= బాగా వ్యాపించబడి ఉంటుంది. (ఘాణ+ఆదులునున్‌= 
ముక్కు మొదలైన ఐదు కర్మేంద్రియాలు; మనంబునన్‌= మనస్సు; బుద్దియునున్‌= బుద్దీ; కరణహేతువులు= కరణాలు (సాధ 
నాలని); (ప్రవరులు= శ్రేష్టులైన పండితులు; అం(డ్రు= అంటారు; గంధాది విషయ సంతతియున్‌= వాసన చూడటం మొదలైన 
విషయసమూహం; మంతవ్య, బోద్దవ్యములునున్‌= ఆలోచించదగినది, తెలిసికొనదగినది; కర్మ హేతువులు+అగున్‌= కర్మ హేతువు 
లవుతాయి; కంపు కొనంగన్‌= వాసన చూడటానికి; ఆనన్‌= తినటానికీ; కానన్‌= చూడటానికి; ముట్టంగన్‌= తాకటానికి; వినంగన్‌= 
వినటానికి; తలంపన్‌= ఆలోచించటానికి; నిశ్చయంబు+తగన్‌+చేయంగన్‌= తగినట్టు నిర్ణయించటానికి; నేర్పులు= శక్తులు; 
ఏడు+కలవు= ఏడున్నాయి. జీవాత్మునకున్‌= జీవాత్ముడికి; అవి= ఈ ఏడు నేర్పులూ; కర హేతు భూతములు= కర్భత్వాన్ని 
కలిగించే లక్షణాలు; వానన్‌= వాటిలోనే; అతండు= ఆ జీవాత్ముడు; విషయానుభూతిన్‌= విషయానుభవాన్ని; తొజంగున్‌= 
వదిలిపెట్టగలుగుతాడు; నిష్టలు= అతడు అవలంబించే నిష్టలు (నియమాలు, దీక్షలు); మోక్షహేతువులు; సుమ్ము!= సుమా! 


తాత్పర్యం: 'కరణం, కర్మ, కర్త - ఈ మూడు కారకాలు, ప్రపంచమంతా ఈ మూడింటితోనే నిండి ఉన్నది. 
ముక్కుమొదలైన కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధికరణ హేతువులు. వాసన చూడటం మొదలైన విషయసమూహం. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 127 


ఆలోచించదగినది, తెలిసికొనదగినది - ఏవి ఉన్నాయో అవి కర్మహేతువులు. వాసన పట్టటం, తినటం, చూడటం, 
తాకటం, వినటం, ఆలోచించటం, నిర్ణయం చేయటం - అనే ఏడు పనులు జీవాత్ముడు చేయగలుగుతాడు. ఈ 
నేర్పులు కర్షహేతువులు అవుతాయి. వీటితోనే ఆ జీవుడు విషయసుఖాలను తరిమికొట్టగలడు కూడా. తోడుగా 
అవలంబించే (శ్రద్ద, నియమనిష్టలు మోక్షాన్ని కలిగిస్తాయి. 


వ. కరణకర్మకర్తృకారకాత్మకుండును జీవాత్ముండు భోక్త యగుట దక్కి వివిధవిషయమూర్తులగు హవిస్సుల 
నుదాసీనత్వస్తుగ్గతంబులు సేసి వేల్లు నిష్ట నాత్మస్వరూపం బగు ననలంబు ప్రజ్వలితం బయి యవిద్యాధూమ 
రహితం బగుచుం బొలుచు; నది మోక్షప్రకారం బట్లు గాక భోక్త యగు' నేని నట్టిద బంధ ప్రకారం బని నిర్దేశించి 
'ముక్తభావంబునకు మూలం బయిన యోగయజ్ఞంబునం దేను బ్రవృత్తుండనై యున్నవా(డ; దానికి 
సర్వపరిత్యాగంబు దక్షిణ; దాన సకలాత్ముండగు నారాయణుండు ప్రీతుండై స్వీకరించు; నద్దశ పేరు మునులు 
ముక్తి యని చెప్పుదు’ రని చెప్పి యన్విప్రుండు వెండియు. 52 


ప్రతిపదార్థం: కరణ, కర్మ, కర్భ కారక+ఆత్ముండు+అగు= కరణ, కర్మ, కర్భ కారకత్రయాన్ని ఆత్మగా కలిగిన; జీవాత్ముండు= 
జీవుడు; భోక్త+అగుటన్‌+తక్కి= తాను కర్త అనే భావాన్ని వదలిపెట్టి; వివిధ విషయమూర్తులు+అగు= వివిధాలైన విషయసుఖాల 
స్వరూపం కలిగిన; హవిస్సులన్‌; ఉదాసీనత్వ= ఉదాసీన మనేటటువంటి; (స్రుక్‌+గతంబులు+చేసి= (యజ్ఞంలో వాడే) కొయ్యగరిటెలో 
వేసి; వేల్చునిష్టన్‌= హోమం చేసే నిష్టవలన; ఆత్మస్వరూపంబు+అగు+అవలంబు= ఆత్మస్వరూపమైన అగ్ని; ప్రజ్ఞ లితంబు+అయి= 
బాగా మండి; అవిద్యారూప= అవిద్య (అజ్ఞానం అనే) పొగచేత; రహితంబు+అగుచున్‌= లేనిదై; పొలుచున్‌= ప్రకాశిస్తుంది; అది 
మోక్షప్రకారంబు= అట్లా చేయటం మోక్షం చేకూరే పద్దతి; అట్టు+కాక+భోక్త+అగునేనిన్‌= అట్టాకాకుండా తానే తినేవాడు. 
అనుభవించేవాడు అయితే; అట్టిది+ఆ= అట్లాంటి విషయానుభవమే; బంధ(ప్రకారంబు+అని= బంధం కలిగించే తీరు అని; 
నిర్దేశించి= బోధించి; ముక్తభావంబునకున్‌= వదలిపెట్టటం (ముక్తం) అనే భావానికి; మూలంబు+అయిన= హేతువైన; యోగ 
యజ్ఞంబు నందున్‌= యోగమనే యజ్ఞంలో; ఏను= నేను; ప్రవృత్తుండను+ఐ= పనిలో తలమునుకలుగా ఉన్నాను; దానికిన్‌+ 
సర్వపరిత్యాగంబు దక్షిణ= దానికి అన్నిటినీ వదలిపెట్టటమే దక్షిణ, దానన్‌= దానివలన; సకల+ఆత్ముండు+అగు= సకలలోకాలలోనూ 
ఆత్మమూలంగా వ్యాపించిన; నారాయణుండు= శ్రీమహావిష్ణువు; (ప్రీతుండై= సంతోషించినవాడై; స్వీకరించున్‌= స్వీకరిస్తాడు; 
ఆ+దశపేరు= ఆ మహోత్తమస్థితి పేరు; మునులు= మహర్షులు; ముక్తి+అని చెప్పుదురు+అని= ముక్తి అని చెప్పుతారని; చెప్పి= 
చెప్పినవాడై; ఆ విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; వెండియున్‌= ఇంకా (ఇట్లా అన్నాడు.) 


తాత్సర్యం: కరణ, కర్మ, కర్త అనే కారకత్రయాన్ని ఆత్మగా కలిగిన జీవుడు తాను కర్త ననే భావాన్ని (తాను 
అనుభవిస్తున్నాననే భావనను) వదలిపెట్టి, వివిధాలైన విషయసుఖాల స్వరూపం కలిగిన హవిస్సులను ఉదాసీనమనే 
'స్రుక్కు” లో వేసి హోమం చేయటంలోని 'నిష్ట' చేత ఆత్మస్వరూపమైన అగ్ని బాగా మండి, 'అవిద్య” అనే 
పొగలేనిదై (ప్రకాశిస్తుంది. ఇది మోక్షం అందుకొనే విధం. అట్లా కాకుండా 'భోక్త' నేనే అని భావించి చేస్తే (లేదా తానే 
అన్నిటినీ అనుభవిస్తే) ఆ విషయానుభవమే బంధకారక మవుతుంది” అని బోధించి, 'విముక్తి భావానికి మూలమైన 
యోగయజ్ఞంలో నేను తలమునకలుగా ఉన్నాను. దానికి అన్నిటినీ వదిలిపెట్టటమే దక్షిణ, దానివలన సకలంలోనూ 
వ్యాపించిన పరమాత్ముడైన నారాయణుడు సంతోషించి జీవుడిని గ్రహించే ఆ మహోత్తమ స్థితినే మోక్ష మని (ముక్తి అని) 
మునులు పిలుస్తారు” అని చెప్పినవాడై ఆ (బ్రాహ్మణుడు ఇంకా ఇట్టా అన్నాడు. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“శాస్త యొక్కండ తచ్చాసనంం౦బునన యేం జరియింతు నొక్కండ గురుం డతండు 
సెప్పిన యర్థంబు చిత్తంబులో నుంతు । శ్రోత యొక్కండ తద్‌జ్ఞాతబుద్ధి 

నెగడుదు నొక్కండ వగవంగ విద్వేష్ట। వాని వ్రాల్షినదిక్క వ్రాలి యెడరుC 

గడపుదు గడవంగ6 గారణమయ్యెడు । తెటి(గు పెద్దలచేత నెటింగినాండ 


తే. వినుము దేవతలును మునులును బరమేష్టి । యొద్ద కరిగి “మాకు నెద్ది హితమొ' 
యనిన నా విధాత యక్షరోపాసన | మనియెం గాన దుర్గ మబల! కడతు. 53 


ప్రతిపదార్థం: శాస్త= అనుశాసకుడు; ఒక్కండు+అ= ఒక్కడే ; తద్‌+శాసనంబునన్‌+అ= అతడి శాసనంతోనే; ఏన్‌+చరియింతున్‌= 
నేను చరిస్తాను; ఒక్కండ గురుండు= గురుడు ఒక్కడే; అతండు+చెప్పిన+అర్హంబు= అతడు చేసిన ఉపదే శాన్ని; 
చిత్తంబులోన్‌+ఉంతున్‌= మనస్సులో ఉంచుకొంటాను; శ్రోత+ఒక్కండు+అ= (శ్రోత ఒకడే; తద్‌+జ్ఞాతబుద్దిన్‌= గురువు చెప్పిన 
దానిని తెలిసికొనే నైపుణ్యంగల బుద్దితో; నెగడుదున్‌+ఒక్కండన్‌= ఏకైకంగా ప్రవర్తిస్తాను; విద్వేష్ట= శత్రువు; వగవంగన్‌= బాధింపగా; 
వాని+వ్రాల్సిన దిక్కు+అ= వాడు ఏదిక్కులో వాల్చితే ఆ దిక్కులోనే; వ్రాలి= వాలి; ఎడరున్‌= ఆపదను; కడపుదున్‌= దాటుతాను; 
పెద్దలచేతన్‌= పెద్దలవలన; కడవంగన్‌= తరించటానికి; కారణము+అయ్యెడు+తెజంగున్‌= మూలమైన మార్గాన్ని; ఎటిగినా(డన్‌= 
తెలిసికొన్నాను; వినుము= ఇంకా ఒక (ప్రధాన విషయం ఉన్నది వినుము; దేవతలునున్‌= మునులునున్‌; పరమేష్టి+ఒద్దకున్‌= 
(బ్రహ్మవద్దకు; అరిగి= వెళ్ళి; మాకున్‌; ఎద్ది?= ఏ మార్గము?; హితమో= శ్రేయస్సో; అనినన్‌= అనగా; ఆ విధాత= ఆ బ్రహ్మ; 
అక్షర+ఉపాసనము+అని= అక్షరతత్యాన్ని ఉపాసించటమని; అనియెన్‌= అన్నాడు; అబల!= ఓ వనితా!; దుర్గము-కాన= దాటటానికి 
వీలులేని అరణ్యాన్ని; కడతున్‌= దాటగలను. 


తాత్సర్యం: అనుశాసకుడు ఒకడే. అతడి అనుశాసనంతోనే నేను చరిస్తాను. గురుడు ఒక్కడే. అతడు చేసిన ఉపదేశాన్ని 
మనస్సులో ఉంచుకొంటాను. శ్రోత ఒకడే, గురూపదేశాన్ని తెలిసికొన్న బుద్దితో ప్రవర్తిస్తాను. శత్రువు ఏ వైపు వ్రాల్ఫితే 
ఆ వైపు వ్రాలి, ఓర్పుతో ఆ ఆపదను దాటుతాను. తరించే మార్గం ఏదో దానిని పెద్దలవలన తెలిసికొన్నాను. అంతేకాదు. 
మరొక విషయం ఉన్నది వినుము. ఒకప్పుడు దేవతలు మునులు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, 'మాకు (శ్రేయోమార్గం చెప్పండి” 
అని అడిగారు. వారికి ఆయన 'అక్షరోపాసని మాత్రమే తగిన మార్గమని బోధించాడు. ఓ వనితా! నేను ఆ మార్గంలో 
వెళ్ళుతున్నాను కాబట్టి సంసారమనే దుర్గమారణ్యాన్ని తప్పకుండా దాటగలను. 


విశేషం : 'దుగ్గం' అంటే లోపలికి పోవటానికి, బయటికి రావటానికి కష్టమైన దని అర్థం. అది అరణ్యమే కానక్కరలేదు. 

తరువాతి వచనంలో ఈ అర్థం ఉన్నది. 

వ. _ ఇంక నెక్కడ గడచెద! మున్న కడచితిం గ్రోధతిమిరంబును లోభవ్యాళంబును గామదస్యుదూషితంబును నగు 
దుర్గంబు గడచి యొక వనంబు ప్రవేశించితి “ననిన విని 'యవ్వనిత యవ్వనం బెట్టి?” దని యడిగిన 
నమ్మహాద్విజుం డిట్లనియె. 54 

ప్రతిపదార్థం: ఇంకన్‌+ఎక్కడన్‌+కడచెదన్‌!= ఇంకా ఎక్కడ దాటటం! (ఇంకా ఏమి దాటాలి? అని); మున్ను+అ+కడచితిన్‌= 


ముందే దాటాను; (క్రోధ= కోపమనే; తిమిరంబునున్‌= చీకటిని; లోభ= లోభమనే; వ్యాళంబునున్‌= సర్పాన్ని; కామ= కోరికలనే 
దుస్యు= దొంగలచేత; దూషితంబును= భయంకరంగా ఉన్న; దుర్గంబు+కడచి= కోటను దాటి; ఒకవనంబు= ఒక అడవిని; 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 129 


ప్రవేశించితిన్‌= చేరాను; అనినన్‌= అనగా; విని; ఆ+వనిత= ఆ (స్తీ; ఆ+వనంబు= అ అడవి; ఎట్టిది+అనినన్‌= ఎట్లాంటిదని 
అడుగగా; ఆ+మహాద్విజుండు= ఆ గొప్ప బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఇంకా నేను ఏం దాటాలి? ముందే అన్నిటిని అధిగమించాను. కోపమనే చీకటిని, లోభమనే మహా సర్బాన్ని తప్పించుకొని, 
కోరికలనే దొంగలతో నిండిన భయంకరమైన పాడువడిన కోటను దాటి, ఒక అడవిలోనికి ప్రవేశించాను" అని భర్త చెప్పగా ఆమె 
“ఆ అడవి ఎట్టాంటిదని అడిగింది. దానికి ఆ విప్రుడు ఇట్టా చెప్పాడు. (క్రోధతిమిరము-(క్రోధమనెడితిమిరము, లోభవ్యాళము-లోభమనే 
వ్యాళము, కామదస్యు-కామమనే దస్యు-రూపకాలంకారాలు 
ఉ. అంతకుం బిన్నలున్‌ వెదక నంతకుం బెద్దలు లేవు దుఃఖ మ 

త్యంతముం జేయ సాఖ్య మెసలార నొనర్ప(గ నొం డొకంటి యం 

దంతటి నేర్పు లేదు వెటి పన్నది యేమియు నవ్వనంబు ని 

శ్రింతత( జొచ్చియున్న నరు. జెందరు నిర్వృతి సెందు నుగ్గలీ! 55 


ప్రతిపదార్థం: ఉగ్మలీ!= ఓ వనితా!; వెదకన్‌= వెదకగా; అంతకున్‌= అంతకంటె; పిన్నలున్‌= చిన్నవి; అంతకున్‌= అంతకంటె; 
పెద్దలున్‌= పెద్దవి; లేవు= అక్కడ కనిపించవు; దుఃఖము+అత్యంతమున్‌+చేయన్‌= మిక్కిలి దుఃఖాన్ని కలిగించటానికి కాని; 
సౌఖ్యము+ఎసలారన్‌= ఒనర్పంగన్‌= సౌఖ్యం మిక్కిలి అధికంగా కలిగించటానికి కాని; ఒండు+ఒకంటి+అందున్‌= ఏ ఒక్కదానిలోనూ; 
అంతటి నేర్పు లేదు= అంతటి నైపుణ్యం లేదు; ఆ+వనంబున్‌= ఆ అడవిని; నిశ్చింతతన్‌= ఏ చింతా లేకుండా; చొచ్చి ఉన్న= 
ప్రవేశించి ఉన్న; నరున్‌= మనిషిని; వెజపు+అన్నది= భయమన్నది; ఏమియున్‌+చెందదు= కొంచెంకూడా ఆ(క్రమించదు; (అతడు); 
నిర్చృతిన్‌= విముక్తిని; చెందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: 'ఓ వనితా! ఆ అడవి చాలా చిత్రమైనది. అక్కడ చిన్నా పెద్దా అనే ఏ తారతమ్యమూ లేదు. మిక్కిలి దుః 
(a ద 


ఖం కలిగించేవి కాని, మిక్కిలి సుఖాన్ని కలిగించేవి కాని అక్కడ ఏ ఒక్క 'విషయ'మూ లేదు. ఏ చింతా లేకుండా 
అక్కడ ప్రవేశించిన మనిషికి 'భయం' కలుగనే కలుగదు. అట్లాంటి వాడు ముక్తినే పొందుతాడు. 


విశేషం : సుఖదుఃఖకారులు విషయాలు”. అవి ఇం[ద్రియాలను చాలా నేర్పుగా లొంగదీసికొంటాయి. దానితో ఏర్పడేది “చింతి. 
దానితో 'భయం*.ఇవేవీ అక్కడ లేవు. చిన్నా పెద్దా అంటే ద్వంద్వభావం, సుఖదుఃఖాలు అంటే కరృత్వభావన. ఈ రెండూ లేని 
మనిషి “నిశ్చింత గా ఉంటాడు. వాడు నిర్భయుడు. దానినే ధృతి” అంటారు. అందుచేత అట్లాంటి ధీరుడికి 'నిర్చృతి' 
సులభంగా ప్రాప్తిస్తుంది. అదే అక్షరతత్తం. 
తే. కొన్నిటికి. బంచవర్హముల్‌ గుసుమఫలము;। లందు. గొన్నిటి కేకవర్ణాంచితంబు 

లవనిజములు కొన్నిటికి నవ్యక్తవర్ణ । కములు సౌరభ్యమాధుర్యసమధికములు. 56 


ప్రతిపదార్థం: కుసుమఫలములందున్‌= పూవులు, పండ్లలో; కొన్నిటికిన్‌= కొన్నిటికి; పంచవర్లముల్‌= ఐదు రంగులు; కొన్నిటికిన్‌= 

కొన్నిటికి; ఏకవర్ల+అంచితంబులు= ఒకే వర్షంతో కూడినవి; అవనిజములు= చెట్లు; కొన్నిటికిన్‌= కొన్నిటికి; అవ్యక్తవర్షకములు= 
(3) (3) లా (3) 

రంగు ఏమిటో తెలియటంలేదు (కాని అవి); సౌరభ్య= సువాసనకలిగిన పూలు; మాధుర్య= తీపు కలిగిన పండ్లు; సమధికములు= 

అత్యధికంగా కలిగి ఉన్నాయి. 


తాత్సర్యం: ఆ అడవిలో చిత్రవిచిత్రాలైన పూలు, పండ్లు కనిపిస్తున్నాయి. కొన్నిటికి ఐదురంగులు, మరికొన్ని ఒకే 
రంగుతో ఉన్నాయి. కొన్ని చెట్టు ఏ రంగులో ఉన్నాయో గుర్తించటానికి అవకాశం లేదు. కాని, వాటి పూలు సువాసన 


938 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అలయక నాయడు నాటికి లతాంగి యపూర్వము లైన భోజనం 
బులు గడుభక్తి. బెట్టుచు, నపూర్వము లైన వపుర్విలాస యు 
క్తులు వెలయించుచున్‌, ముదముతో' బెనిచెన్‌ మరి నాండునా.టి క 
గ్లల మగుచుండ నెయ్యమును గామవికారము సవ్యసాచికిన్‌. 183 


ప్రతిపదార్థం: లతా+అంగి= లతవంటి సుకుమారమైన శరీరంకలది - సుభద్ర) అలయక= విసుగులేకుండా; నాండు, నాం 
టికిన్‌= ఏరోజు కా రోజు; అపూర్వములు+ఐన= ముందులేనివైన, (క్రొత్తవైన; భోజనంబులు; కడు, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; 
పెట్టుచున్‌= పెట్టుతూ; అపూర్వములు+ఐన= సరి(క్రొత్తవైన; వపుస్‌+విలాస, యుక్తులు= శరీర విలాసాల కూడికలు - అంటే 
అందాల హొయలు; వెలయించుచున్‌= ప్రకటిస్తూ; మటిన్‌= పైగా; సవ్యసాచికిన్‌= అర్జునునికి; నెయ్యమును= స్నేహాన్ని; కామ, 
వికారమున్‌= శృంగారభావాన్ని; నాండు, నాంటికిన్‌= నానాటికి; అగ్గలము+అగుచుండన్‌= ఎక్కువగుచుండగా; ముదముతోన్‌= 
సంతోషంతో; పెనిచెన్‌= పెంచింది. 


తాత్సర్యం: సుందరాంగి సుభద్ర విసుగులేకుండా ఏరోజు కారోజు సరిక్రొత్త భోజనాలు భక్తితో పెట్టుతూ, తన 
శరీరంలో సరిక్రొత్త అందాలు (ప్రదర్శిస్తూ, ఏరోజు కా రోజు అర్జునునిలో స్నేహాన్నీ, శృంగారభావాన్నీ పెంచింది. 


విశేషం: సుభద్ర సహజతనూవిలాసాలను ప్రదర్శిస్తూ మునిసేవ చేస్తున్నది. ప్రతిదిన ప్రవర్హమానమౌతున్న ఆమె యౌవనం 
రోజురోజుకూ అర్జునునికి ఆసక్తిని పెంచుతున్నది. ఇది మధురమైన సన్నివేశం. మధురభావముద్రితం. అందువలననే నన్నయ 
మాధుర్యమనే గుణాన్ని పద్యరచనలో (ప్రపంచించి ్రాఢిని ప్రదర్శించాడు. ఈ మాధుర్యాన్నే రాబోయే రెండుపద్యాలలో 
వరుసగా పోషించటం శిల్పం. (సంపా.) 


వ. మలియును. 184 


౪ 


ప్రతిపదార్థం: అంతేకాకుండా. 


రై 


అలినీలకుంతలుం డనియును హరినీల | సమవర్గుం డనియు నాజానులంబి 
తాయతస్థిరబాహు( డనియును రక్తాంత । నలినదళాకారనయనుం డనియు 
నుత్తుంగఘనవిశాలోరస్కు. డనియును । గవ్వడి యనియును గరము వేడ్క 
వివ్వచ్చు నెప్పుడు వినియెడునది; దన । వినినట్ల యతి జూచి, 'వీ(డు విజయుం 


ఆ. డొక్కొ' యనుచు సంశయోపేతచిత్త యై | యుండి, యుండ నోప కొక్కనాండు 
భోజనావసానమున నున్న యమ్మని । కిందువదన ప్రీతి నిట్టు లనియె. 185 


ప్రతిపదార్థం: అలి, నీల, కుంతలుండు+అనియును= తుమ్మెదవలె నల్లనివెండ్రుకలు కలవాడని; హరినీల, సమ, 
వర్గుడు+అనియున్‌= ఇంద్రనీలమణితో సమానమైన రంగుకలవాడని; ఆజాను, లంబిత+ఆయత, స్థిర, బాహుండు+అనియును= 
మోకాళ్ళదాకా ద్రేలాడుతున్న పొడవైన, బలమైన బాహువులు కలవాడని; రక్త4అంత, నలిన, దళ+ఆకార, నయను(డు+ 
అనియున్‌= ఎగర్రనికొలకులు కలిగి తామరరేకులవంటి ఆకారం గల కన్నులు కలవాడని; ఉత్తుంగ, ఘన, విశాల+ఉరస్కుడు+ 
అనియును= మిక్కిలి ఎత్తైన కఠినం, విశాలమైన వక్షస్థలం కలవాడని; కవ+వడి= రెండుచేతుల వడిగలవాడు; అనియును; 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలిగినవి: పండ్లు అతి మధురమైనవి. 


నిశేషం: ఈ అడవి వర్లన సాంకేతికమైనది. పంచవర్థాలు - పంచేం(ద్రియవ్యాపారజనిత సుఖానుభవాలకు సంకేతం. 
ఒకేవర్లం-సమత్వభావసాధనకు సంకేతం. అవ్యక్తవర్లం-నిర్గుణత్వసంకేతం. వాటి కున్న సౌరభం. మాధుర్యం అవ్యక్త అక్షరోపాసనలో 
లభించే (బ్రహ్మానందానికి నిదర్శనం. 

వ. అవ్విపినంబున. 57 


ఆ+విపినంబునన్‌ 
తాత్సర్యం: ఆ అడవిలో- తరువాతి పద్యంతో అన్వయం. 


క. వృక్షంబులకుం గలుగును । దీక్షాగుణములును నతిథితృప్తికృతియు. బ 
ద్మాక్షీ! యతిథులు బ్రహ్మ స । దృక్షులు సౌఖ్యంబు నిట్టం దేలుదురు మునుల్‌. 58 


ప్రతిపదార్థం: పద్మాక్షీ= కనులలోచనా!; వృక్షంబులకున్‌= చెట్లకు; దీక్షాగుణములునున్‌= దీక్షాలక్షణాలు; కలుగును= ఉంటాయి; 
అతిథి తృప్తి కృతియున్‌= అతిథులకు తృప్తి కలిగించటమూ; అతిథులు= వచ్చే అతిథులు; (బ్రహ్మసదృక్షులు= (బ్రహ్మ సదృశులు; 
మునులు= బుషులు; సౌఖ్యంబు నిట్టన్‌+తేలుదురు= సంతోషంతో తేలుతుంటారు. 


తాత్సర్యం: అక్కడ చెట్టు కూడా దీక్షలో ఉంటాయి. అతిథులను సంతృప్తి పరుస్తుంటాయి. అక్కడికి వచ్చే అతిథులు 
సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు. ఆ బుషులు ఆ వనంలో బ్రహ్మానందంతో మునిగి ఉంటారు. 


ఆ. కెల(కులకును మింటికిని మేర లివి యన । రాదు గాన యయ్యరణ్యభూమి 
వెలుగు లొండ్లు సొరపు వినుము క్షేత్రజ్ఞుండు । రవి దదీయసేవ భవము. బాచు. 59 


ప్రతిపదార్థం: కెలకులకును= దిక్కులకు; మింటికిని= ఆకాశానికి; ఇవి; మేరలు= సీమలు (సరిహద్దులు); అనరాదు= చెప్పలేము; 
కానన్‌= కాబట్టి; ఆ+అరణ్యభూమిన్‌= ఆ అడవిలో; వెలుంగులు+ఒండ్డు= వేరే కాంతు లేవీ; చొరవు= దూరవు; వినుము= ఇంకా 
ఒక విచిత్రం వినుము; క్షేత్రజ్ఞండు= యజమానుడు; రవి= సూర్యుడు; తదీయసేన= అతడి సేన; భవమున్‌+పాచున్‌= పుట్టుకను 
పోగొట్టుతుంది. 


తాత్పర్యం: దిక్కులకు, ఆకాశానికి సరిహద్దులు చెప్పలేము కాబట్టి ఆ అడవిలో కూడా ఏ వేరే వెలుగులూ సోకవు. 
కాని, చిత్రం ఏమిటంటే - ఆ అడవికి యజమానుడు సూర్యుడు. అతడిని సేవిస్తే మరలా పుట్టుక అంటూ ఉండదు. 


నిశేషం : అది అనంతమైన సౌఖ్యసామ్రాజ్యం. అక్కడ మామూలు దీపపు కాంతులు కనిపించవు. క్షేత్ర యజమానుడు 
సూర్యుడు కాబట్టి అక్కడి కాంతులు ఎప్పుడూ క్షీణించవు. 


క. మృగనయన! బ్రహ్మసంభవ । మగు జలము వహించుచుండు నందుల నదులన్‌ 
నగములు విను దాన దప । స్విగుణం బవ్యయపదంబు( జెందం గాంచున్‌. 60 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 131 


ప్రతిపదార్థం: మృగనయన!= లేడి కన్నులవంటి కన్నులు కలదానా!; విను; అందులన్‌= ఆ అడవిలో; నదులన్‌= నదులలో; 
(బహ్మసంభవము+అగు= (బ్రహ్మపదంనుండి పుట్టిన; జలము= నీరు; వహించుచున్‌+ఉండున్‌= పారుతూ ఉంటుంది; 
నగములు=కొండలు; దానన్‌= అందువలన; తపస్విగణంబు= బుషుల సమూహం; అవ్యయపదంబున్‌= మోక్షస్థానాన్ని; చెందన్‌+ 
కాంచున్‌= పొందగలుగుతుంది. 


తాత్సర్యం: ఆ అడవిలోని నదులలో బ్రహ్మసంభవమైన జలం ప్రవహిస్తుంది. ఆ అడవిలోని కొండలు పరమపవి(త్రాలు. 
అక్కడ తపస్సు చేసి, బుషులు ముక్తిపదాన్ని పొందగలుగుతారు. 


వ. అట్టి దవ్విపినంబు. 61 
ప్రతిపదార్థం: ఆ అడవి అట్లాంటిది. 


తాత్సర్యం: రవి క్షేత్రజ్ఞుడై. (బ్రహ్మపదస్థానంనుండి పుట్టిన జలాలు (స్రవించే నదులు, కొండలు ఉన్న ఆ చోటు స్వర్గం 
కంటె చాలా గొప్పది. 
ఆ. మాననీయనియతి మహితతపోధన । వంతులైన యట్టివారు శాంతి 

దాంతి నిసృహతలు దలకొన సుసమాహి । తాత్ములై వసింతు రందు సాధ్వి!” 62 
ప్రతిపదార్థం: సాధ్వి!= ఉత్తమురాలా!; అందున్‌= అక్కడ; మాననీయ= పూజనీయమైన గొప్ప; నియతిన్‌= నిష్టతో; మహిత= 
(ప్రభావం కలిగిన; తపోధనవంతులు+ఐన+అట్టివారు= తపోధనం కల యోగులు; శాంతి= శాంతన్నితి; దాంతి= 


ఇం(ద్రియనిగహాదులతో ఏర్పడ్డ ఓర్పు; నిసృహతలు= వైరాగ్యభావం; తలకొనన్‌= కూడగా; సు+సమాహిత+ఆత్ములు+ఐ= 
చక్కగా సుస్థితిని పొందిన ఆత్మ కలవారై; వసింతురు= ఉంటారు. 


తాత్సర్యం: ఆ అడవిలో మహానిష్టాపరులై, ఉత్తమతపోధనం కలిగిన యోగులు నివసిస్తారు. వారికి శాంతమైన మనః 
స్ధితి, (బ్రహ్మచర్యాది (వ్రతనిష్టవ్రలన ఏర్పడ్డ ఓర్పు, వైరాగ్యభావం ఉండి సంయమితాత్ములై 'సుస్థితి'ని పొంది అక్కడ 
ఆనందంతో ఉంటారు. 


నిశేషం: అంటే అటాంటి సితిని చేరుకొనటం కషం (దుర్‌+గమ= చేరటానికి దుష్కరమైనదని) కాబట్టి “అడవి'గా ఇక్కడ 
౧ @ అ యా (2) 
వర్హించాడని భావం. 


వ. అనిచెప్పి మఖియును. 63 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, “వినుము మూర్క్మొన( జవిగొన దర్శనస్పర్శ। నము లాచరింప వినంగ నెలయ 
నేమి సంకల్పము నెడ( జేర్ప నిష్టార్ధ। ములను ననిష్టార్థములను గోరు 
టయును నొల్లక త్రోచుటయును స్వభావవక్ళ । త్యము లవి గనుగొంచు నబల! వాన 
బొరయ నెట్లన్న మేల్‌ దొరకొనుం గోరక । యును బోదు కీడు ద్రోచినను దీని 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నెలింగి యేను స్వభావంబునెదం బయోజ | పత్రగతజలబిందువుభంగిం దాల్లు' 
నని యెజింగించి బ్రాహ్మణు. డతివతోడ | మటియు నిట్టను శాత్రవమథనకల్య! 64 


ప్రతిపదార్థం: వినుము; మూర్కొనన్‌= వాసన చూడటానికి; చవిగొనన్‌= రుచి చూడటానికి; దర్శన స్పర్శనములు ఆచరింపన్‌= 
చూడటానికి; తాకటానికి; వినంగన్‌= వినటానికి; ఎలయన్‌= సిద్ధించేటట్టు; ఏమి సంకల్పంబున్‌= ఏ విధమైన సంకల్పాన్ని; ఎడన్‌= 
హృదయంలో; చేర్చన్‌= చేర్చగా; ఇష్ట+అర్థములనున్‌= నచ్చిన కోరికలను; అనిష్ట+అర్థములనున్‌= నచ్చనివాటిని; కోరుటయునున్‌= 
కోరుకొనటం; ఒల్లక (తోచుటయునున్‌= వద్దని వదలిపెట్టటం; స్వభావకృత్యములు= సహజంగా జరిగే పనులు; అవి= వాటిని; 
కనుంగొంచున్‌= పరిశీలిస్తూ; అబల!= ఓ వనితా!; వానన్‌= ఆ పనులలో; పొరయన్‌= (ప్రవేశించను; ఎట్టు+అన్నన్‌= ఎట్టాగంటే; 
మేల్‌= మేలు; కోరకయును= కోరకుండానే; దొరకొనున్‌= లాభిస్తుంది; కీడు; త్రోచినను= త్రోసిపారవేసినా; పోదు= జరగకపోదు; 
దీనిన్‌+ఎటింగి= దీనిని గుర్తించి; ఏను= నేను; స్వభావంబు+ఎడన్‌= స్వభావంలో; పయోజప(త్ర= తామరాకు; గత= మీదనున్న; 
జలబిందువు భంగిన్‌= నీటిబొట్టువలె; తాల్తున్‌= ధరిస్తాను; అని; బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; అతివతోడన్‌= ఆస్తీతో; ఎటింగించి= 
చెప్పి; మటీయున్‌+ఇట్టనున్‌= మరి ఇంకా ఇట్లా చెప్పాడు; శాత్రవ= శత్రువులను; మథనకల్య!= బాధించటంలో నేర్పరి అయిన ఓ 
అర్జునా! (వినుము). 


తాత్పర్యం: ఇంద్రియాలతో పనులు చేసేటప్పుడు - అంటే వాసన చూసేటప్పుడుకాని, రుచి ఎరిగేటప్పుడుకాని, 
చూచినప్పుడు కాని, తాకినప్పుడుకాని, విన్నప్పుడుకాని - హృదయంలో ఎట్లా సంకల్పిస్తే కోరిక సిద్దించినా, సిద్దించకపోయినా 
లభించిన వస్తువు నచ్చినా నచ్చకపోయినా, కోరుకొనటం, వద్దని వదలిపెట్టటం రెండూ ఉండవో అట్టా అత్యంత సహజంగా 
నిర్లిప్తంగా ఆ పనులు చేస్తూ నేను ఏ బంధాన్నీ పొందకుండా ఉంటాను. ఎందుకంటే జరగబోయే మేలు కోరకుండానే 
జరుగుతుంది. ఎంత వారించినా రాబోయే ఆపద ఆగదు. దీనిని గుర్తించి, తామరాకుమీద నీటి బొట్టువలె ఏ సంస్పర్శా 
లేకుండా నేను స్వభావరీత్యా 'నిర్మగ్నుడు” కావటానికి ప్రయత్నిస్తాను” అని చెప్పి ఆ విప్రుడు ఇంకా ఇట్లా చెప్పాడు. (ఓ 
అర్జునా! నీవు యుద్దంలో లక్షలమంది శత్రువులను అవలీలగా చంపినవాడవు. ఈ సాధనకూడా మొదలుపెట్టుము 


అని అరం). 
(63 


విశేషం : అలం: ఉపమ. శ్రీకృష్ణుడు 'విముక్తి' సాధించే సులభమార్గం చెప్పుతున్నాడు. బంధానికి కారణం 'సంకల్పమే”. దానివలననే 
ఇష్ట అనిష్ట భావనలు ఏర్పడుతాయి. ఈ (బ్రాహ్మణుడు దానిని జయించటానికి (నిష్కామ సంకల్పంతో పని [ప్రారంభించటం 
మొదలుపెట్టాడు. దానితో ఏర్పడేది నేను "కర్తను కానన్న వైరాగ్యభావన. దానితో కార్యసిద్ది దైవం 'దైవం' మీద వదలి, తాను 
'నిష్కర్ముడు” అవుతాడు. అదే మంచి చెడులు ఎట్టాగైనా జరుగుతాయన్న జ్ఞానం కలిగి ఉండటం, చివరకిది 'తామరాకుమీద 
నీటి బొట్టు. భగవద్గీతలో యోగి సమాజంలో ఉంటూ ఎట్టా బంధ విముక్తుడు అవుతాడంటే దేనిలోనూ అంటి - అంటకుండా 
ప్రవర్తించటంచేత. 

“పద్మప[త్ర మివాంభసా” అని గీతాకారుడి పోలిక, దీనినే స్వామి మరలా ఇక్కడ చెప్పాడు. 


వ. “ఒక్కయెడ నధ్వర్యునకు యతికిం గలిగిన సంవాదంబు సెప్పెద నాకర్ణింపు; మధ్వర్యుండు పశువుం 
బ్రోక్షించుచుండ యతి నిరీక్షించి 'యిది హింస గాదె” యనిన నతండు. 65 


ప్రతిపదార్థం: ఒక్క+ఎడన్‌= ఒకచోట; అధ్వర్యునకున్‌= యాజ్జికుడికి; యతికిన్‌= సన్న్ర్యాసికి; కలిగిన= జరిగిన; సంవాదంబు= 
సంభాషణ; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= వినుము; అధ్వర్యుండు= ఆ యజ్ఞంచేసే వ్యక్తి; పశువున్‌= యజ్ఞంలో బలి 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 133 
ఇచ్చే పశువును; ప్రోక్షించుచుండన్‌= మం(త్రజలం చల్లి పవిత్రం చేస్తుండగా; యతి= సన్న్యాసి; నిరీక్షించి= పొంచి చూచి; ఇది= 


ఇట్లా చేయటం; హింస+కాదె?= హింసకాదా?; అనినన్‌= అనగా; అతండు= ఆ యాజ్జికుడు. 


తాత్సర్యం: ఒక చోట ఒక యాజ్జికుడికి, యతికి జరిగిన సంవాదం చెప్పుతాను వినుము. ఒక యాజ్ఞికుడు బలిపశువును 
మం(త్రజలం ప్రోక్షించి బలికి సిద్దం చేస్తుండగా యతి పొంచి ఉండి, అక్కడకు వచ్చి “ఇట్లా చేయటం హింస కాదా” 
అని అడిగాడు. అప్పుడు ఆ యాజి (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే, “ఛాగ మిది యరయంగ నాశంబు బొంద । దూర్వ్వలోకసుఖంబుల నొందుంగాని 

శ్రుతుల వాక్యముల్‌ నీ కెక్కసూనృతంబు । లగున యేని నీ విట్లంట యనుచితంబు.' 66 
ప్రతిపదార్థం: ఛాగము+ఇది= ఈ మేక; అరయంగన్‌= బాగా తెలిసికొంటే నాశంబున్‌+పొందదు= చావదు; ఊర్హ్య్రలోక సుఖంబులన్‌= 
స్వర్గాద్యుత్తమ లోకాలను; ఒందున్‌+కాని= పొందుతుంది తప్ప; (శ్రుతులవాక్యముల్‌= వేదవాక్యాలు; నీకున్‌+ఎక్కన్‌= నీ తలపులో 
(భావనలో); సూనృతంబులు+అగును+అ+ఏని= సత్యాలు అయితే; నీవు+ఇట్ల్టు+అంట= నీవు ఇట్లా అనటం; అనుచితంబు= 
సముచితం కాదు. 
తాత్పర్యం: 'అయ్యా! వేదవాక్యాలలో మీకు నమ్మకం ఉంటే ఇట్లా ఆనటం సముచితం కాదు. ఈ మేక చావదు. 
ఊర్ష్వ్యగతి పొందుతుంది.” 


వ. అని వెండియు నప్పశువు నుద్దేశించి. 67 


ప్రతిపదార్థం: అని; వెండియున్‌= ఇంకా; ఆ+పశువున్‌= ఆ మేకను; ఉద్దేశించి= దృష్టిలో పెట్టుకొని. 
తాత్సర్యం: అని ఇంకా ఆ బలిపశువును దృష్టిలో ఉంచుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “భూతములు నింద్రియంబులు । నాతతగుణ! యాత్మ యోనులందు'గలయ(బిం 
డేతరు( డగు జీవుండు సౌ। ఖ్యాతిశయం బొందు నధ్వరాతిశయమునన్‌.” 68 


ప్రతిపదార్థం: అతతగుణ!= ఉత్తమ గుణాలు కలిగిన ఓ యతీశ్వరుడా!; భూతములున్‌= పంచభూతాలూ; ఇం(ద్రియంబులున్‌= 
ఇంద్రియ పంచకమూ; ఆత్మయోనులందున్‌= తమ తమ జీవులు (ప్రవేశించే దేహాలలో; కలయన్‌= (ప్రవేశించగా; పిండ+ఇతరు( 
డు+ అగు= జీవుండు= పిండరూపం పొందనిజీవుడు; అధ్వర+అతిశయమునన్‌= యజ్ఞశక్తివలన; సాఖ్య+అతిశయమున్‌+పొందున్‌= 
మిక్కిలి గొప్పదైన స్వర్షసాఖ్యాన్ని పొందుతాడు. 


తాత్పర్యం: 'యతీశ్వరా! పంచభూతాలు, పంచేంద్రియాలు ఆయా జీవులు ప్రవేశించే యోనులలో చేరి, జన్మను 
పొందుతాయి. యజ్ఞంలో బలి అయ్యే జీవుడు పిండరూపం పొందడు. యజ్ఞప్రభావంవలన మిక్కిలి గొప్పదైన స్వర్గ 
సుఖాన్ని పొందుతాడు.” 


విశేషం : మామూలుగా చనిపోతే పిండరూపం తప్పకపొందుతాడు. యజ్ఞంలో మరణిస్తే అట్టా కాదు. ఆ జీవుడు చేసిన పుణ్యఫలాన్ని 
అనుభవిస్తాడు. అందుకే జీవితం కర్మప్రధానంగా ఉండాలి. ఆ కర్మ యజ్ఞకర్మ కావాలని 'యాగి మతం. ఇదీ బంధహేతువే అని, 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 
'బ్ఞానయాగం' ఒకటే ఉత్తమసాధనమని 'జ్ఞానమతం'”. అదే 'అక్షరోపాస్తి'గా ముందు ప్రస్తావించినది. ఈ రెండింటిని వ్యాసమహర్షి 
ఎట్లా సమన్వయించాడో ఈ అధ్వర్యు - యతి సంవాదంలో అర్థంచేసికొనవచ్చును. 
క. అని పలుకుటయును యతి యి । ట్లను 'ఛాగము పుణ్యగతికి నరిగెడుంబో యి 

ప్పని నీ కెవ్విధము ప్రయో । జనంబు సిద్ధించు.? జెపుమ సమ్యక్పణితిన్‌.' 69 
ప్రతిపదార్థం: అని పలుకుటయును= అని 'యాజి' చెప్పగా; యతి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఛాగము= మేక;పుణ్య 
గతికిన్‌+అరిగెడున్‌+పో= పుణ్యలోకాలకు పోతుందే అనుకొందాం; ఈ+పనిన్‌= ఈ పశువిశసనం వలన; నీకున్‌+ఏ+విధము+ 
ప్రయోజనంబు= నీకు ఏమి లాభం; సిద్దించున్‌?= ఒనగూడుతుంది?; సమ్యక్‌+ఫణితిన్‌= విశదంగా; చెపుము+అను= చెప్పుము. 
తాత్సర్యం: అని యాజ్ఞికుడు చెప్పగా అపుడు యతి ఇట్టా అన్నాడు. 'నీ వన్నట్టు ఆ మేక స్వర్గానికి వెళ్ళుతుందనే 
అనుకొందాము. దానివలన నీకు ఒరిగే లాభం ఏమిటి? బాగా వివరించి చెప్పుము.” 
వ. అనుటయు నధ్వర్యుం డతని కిట్లనియె. 70 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అధర్వుండు= యాజి; అతనికిన్‌+*ఇట్టు+అనియెన్‌= అతడితో ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అని యతి అనగా 'యాజి' అతడితో ఇట్టా అన్నాడు. 
విశేషం : యజ్ఞఫలం ఏమిటి? అనేది ప్రశ్న. మేక స్వర్గానికి వెళ్ళితే 'యాజి'కి వచ్చిన లాభం ఏమిటన్నదీ ఆలోచించదగిన 
విషయమే. వేద ప్రామాణ్యాన్ని (బ్రాహ్మణుడు చెప్పుతున్నాడు. 
క.  “అగమము పశువిధిం దగ। యాగ మొనర్హినం ద్రివిష్టపానేక మహా 


భోగానుభూతి భవ్య స । మాగమ మగు ననుట బొంకె? యాగమవేదీ! 71 


ప్రతిపదార్థం: ఆగమవేదీ!= ఓ యతీశ్వరా! నీవు వేదాలు తెలిసినవాడవు; ఆగమము= వేదం; పశువిధిన్‌= పశుబలి విధానంతో; 
తగన్‌= శా స్రోక్తంగా; యాగము+ఒనర్భినన్‌= యజ్ఞం చేస్తే; త్రివిష్టప= స్వర్గం మొదలైన; అనేక= చాలా; మహాభోగ+అనుభూతి+భవ్య+ 
సమాగమము+అగున్‌+అనుట= గొప్ప సుఖాల అనుభవం కలుగుతుంది అనటం; బొంకె?= తప్పా? 


తాత్సర్యం: 'యతీశ్వరా! నీకు వేదాలు బాగా తెలుసు కదా! వేదాల ప్రకారం బలిపశువిధానంతో శాస్త్రోక్తంగా యాగం 
చేస్తే స్వర్గాది దివ్యసౌఖ్యాలు సిద్దిస్తాయి. ఇది తప్పంటావా?” 
చ. అనవుడు 'హింస పాప మని యాగమవాక్యములంద కాదె! యే 

గని యిటు లంటి' నన్న యతి గన్లొని 'నీవు సమాధి. బ్రాణరో 

ధనము మనోలయంబు సుకృతంబులుగా నొనరించి వెండి యో 

గ నిరతింబొందె; దత్తెజంగు గాదొకొ హింస? దలంచి చూడంగన్‌.” 72 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని యాజి చెప్పగా; యతి; హింస పాపము+అని= హింస మహాపాపమని; ఆగమ వాక్యములందున్‌+అ 
కాదె!= వేదవాక్యాలలోనే కదా!; ఏన్‌+కని= నేను చూచి; ఇటులు+అంటిన్‌= ఇట్లా అన్నాను; అన్నన్‌= అనగా; యతిన్‌+కన్లొని= 


అశ్వమేధపర్వము = ద్వితీయాశ్వాసము 135 


యతిని చూచి; సమాధిన్‌= సమాధిలో; (ప్రాణరోధనమున్‌= వాయువును బంధించటం; మనస్‌+లయంబున్‌= మనసును లోపలికి 
తోయటం; సుకృతంబులుగాన్‌= మంచి పనులుగా; ఒనరించి= చేసి; వెండి= ఆ తరువాత; యోగనిరతిన్‌= యోగంలో స్థిరపడటాన్ని; 
పొందెదు= పొందుతున్నావు; ఆ+తెజంగు= ఆ పద్దతి; తలంచి చూడంగన్‌= బాగా విమర్శించి చూస్తే; హింస+కాదొకొ?= హింస 
కాదా మరి? 
తాత్పర్యం: అని యాజి చెప్పగా యతీశ్వరుడు 'ఆ వేదవాక్యాలలోనే హింస మహాపాపమని నేను చూచే ఇట్లా అన్నాను” 
అన్నాడు. అపుడు యాజి ఆ యతితో అన్నాడు: 'నీవు సమాధిలో వాయువును బంధించి, మనస్సును లోపలికి ముంచి 
వాటిని చాలా పుణ్యకార్యాలుగా చేసి, ఆ తరువాత యోగంలో స్థిరపడుతున్నావు. బాగా విమర్శించి చూస్తే ఇందులో 
మా(త్రం హింస లేదా మరి?” అని ప్రశ్నించాడు. 
వ. అని పలికిన నయ్యధ్వర్యునకు నయ్యతిముఖ్యుం డిట్లనియె. 73 
ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పగా; ఆ+అధ్వర్యునకున్‌= ఆ యాజితో; ఆ+యతిముఖ్యుండు= ఆ యతిశ్రేష్టుండు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని పలికిన ఆ యాజికి ఆ యతీశ్వరు డిట్లా అన్నాడు. 
ఛా 

విశేషం : యజ్ఞఫలం ఏమిటి? అనేది ప్రశ్న, మేక స్వర్గానికి వెళ్ళితే 'యాజికి వచ్చిన లాభం ఏమిటన్నదీ ఆలోచించదగిన 
విషయమే. వేద(ప్రామాణ్యాన్ని (బ్రాహ్మణుడు చెప్పుతున్నాడు. 
చ. “పరమతపంబు గాఢపరిపాకము నొందిన. జిత్సుఖాత్మకా 

క్షరమున( జిత్తభూతగుణజాలతనున్‌ క్షరమున్‌ వివేకితా 

పరిణతి6; బాపి చూచి యనపాయసుఖస్థితి నూంది పొల్లలం 

బొరయక త్రోపు హింస యనుబుద్ది విమూఢత గాక బోధమే? 74 
ప్రతిపదార్థం: పరమతపంబు= గొప్ప తపస్సు; గాఢ= మిక్కుటమైన; పరిపాకమున్‌+ఒందినన్‌= పరిపక్వతను పొందగా; చిత్‌+సుఖ+ 
ఆత్మక+అక్షరమునన్‌= జ్ఞానస్వరూపమైన సుఖాన్ని ఆత్మ కలిగిన అక్షరతత్తాన్ని అవలంబించి; చిత్త్రభూత= మనసునుండి పుట్టిన; 
గుణజాలతనున్‌= ప్రకృతి గుణాలతో కూడిన శరీరం కలవాడిని; క్షరమున్‌= నశించే లక్షణం కలిగిన క్షరతత్యాన్ని; వివేకితాపరిణతిన్‌= 
వివేకపరిణతిచేత; పాపి= నశింపజేసి; చూచి= ఆ అనంతమైన అద్వైతస్థితిని దర్శించి; న+అపాయ= ఎడబాటులేని; సుఖస్థితిన్‌+ఊం 
ది= సుఖస్టితిని పొంది; పొల్లలన్‌= వ్యర్థమైన వాటిలో; పొారయక= ప్రవేశించకుడా; (త్రోపు= నిషేధించటం; హింస+అను బుద్ది= 
హింస అనేటటువంటి ఆలోచన; విమూఢత+కాక= తెలివిలేనితనం తప్ప; బోధమే?= అది జ్ఞానమా? 
తాత్పర్యం: 'గాఢంగా చేసిన తపస్సు పండగా జ్ఞానానందస్వరూపం కలిగిన అక్షరోపాసనచేత చిత్తజాతమైన ప్రకృతి 
గుణాలతో కూడిన ఈ శరీరాన్ని ఆశ్రయించిన క్షరతత్తాన్ని వివకసమ(గ్రతద్వారా నశింపజేసి, నిరంతరమైన అద్వైతానంద 
స్థితిని దర్శించి, ఆ సుఖాన్ని పొంది, వ్యర్థమైన ఐహికసుఖాలలోనికి మనస్సు జారకుండా నియంత్రించటం హింస 
అనటం వట్టి అజ్ఞానం తప్ప మరొక్కటి కాదు. 

ల Gy 

చ.  అనవుడు నాత('డార్యవచనామృత మానినవాండు కీడుమేల్‌ 

గనుగొన(జాలు; నేను బశుకార్యమునప్పుడు మీ రనుగ్రహిం 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిన క్రియ జూడనేర్తు( జిదచిద్దయమున్‌ విభజించి దాన హిం 
సనము నొకింతయుం బొరయ జన్మము సేయుదు మేలు నొందుదున్‌. 75 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని యతి (ప్రశ్నించగా; ఆతండు= ఆ యాజి; ఆర్య+వచనామృతము= పెద్దల మాటలనే అమృతాన్ని; 
ఆనినవా(డు= తాగినవాడు; కీడుమేల్‌= చెడు మంచి; కనుంగొనన్‌+చాలున్‌= గుర్తించగలుగుతాడు; నేను; పశుకార్యము+అప్పుడు= 
పశుబలి ఇస్తున్న సమయంలో; మీరు+అనుగ్రహించిన+క్రియన్‌= మీరు ఇంతసేపు బోధించిన పద్దతిలో; చిత్‌+అచిత్‌= జ్ఞానాజ్ఞానాలను; 
ద్వయమున్‌= రెండింటినీ; విభజించి= వేరుచేసి; చూడనేర్తున్‌= యజ్ఞక్రియను దర్శించగలుగుతాను; దానన్‌= అందుచేత; హింసనమున్‌= 
హింసాపాపాన్ని; ఒక+ఇంతయున్‌= కొంచెంకూడా; పారయన్‌= పొందను; జన్నము+చేయుదున్‌= యాగం చేస్తాను; మేలున్‌+ఒందుదున్‌= 
ఉత్తమగతిని పొందుతాను. 

తాత్పర్యం: అని యతి ప్రశ్నించగా ఆ యాజి అన్నాడు: 'స్వామీ! పెద్దలమాటలు అనే అమృతాన్ని (త్రాగినవాడు 
మంచిచెడులను గుర్తించగలుగుతాడు. నేను పశుసంప్రోక్షణచేసి బలి ఇచ్చే సమయంలోకూడా జ్ఞానాజ్ఞానాలను వేరుచేసి, 
మీరు ఇంతసేపూ ఏ అక్షర, క్షరతత్త్వాన్ని ఉపదేశించారో ఆ తత్త్వాన్ని దర్శించగలుగుతున్నాను. అందువలన నాకు ఏ 
హింస చేసిన పాపమూ అంటటంలేదు. నేను యజ్ఞం చేస్తాను; ఉత్తమగతిని పొందుతాను.” (ఇందులో దోషం ఏమిటి? 
ఇది జ్ఞానం ఎందుకు కాదు? అని యాజ్జికుడి మీమాంస). వచనామృతము-వచన మనెడి అమృతము - రూపకాలంకారం. 


క. అనుటయు నతనికి యతి యి । ట్లను6 'బశుయజ్ఞమున కంటె ననఘ! తపోయ 

జ్ఞనిరూఢి మేలు గావున । వినిపింప( దలంచి యంటి వేయును నేలా? 76 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని యాజ్ఞికుడు చెప్పగా; అతనికిన్‌= అతడితో; యతి; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అనఘ!= 
ఓ పుణ్యాత్మా!; పశుయజ్ఞమునకంటెన్‌= పశుయజ్ఞంకంటె; తపస్‌ +యజ్ఞ నిరూఢ= తపోయజ్ఞంలో నిరతుడై ఉండటం; 
మేలు+కావునన్‌= మేలు కాబట్టి; వినిపింపన్‌+తలంచి= నీకు చెప్పుదామని భావించి; అంటిన్‌= ఆ విధంగా చెప్పాను; 
వేయునున్‌+ఏలా?= ఇంక ఎక్కువగా చెప్పటం ఎందుకు? 
తాత్పర్యం: అని యాజ్ఞికుడు చెప్పగా యతి ఇట్టా అన్నాడు'పుణ్యాత్మా! పశుయజ్ఞంకంటె తపోయజ్ఞం మేలుగా 

fg ౧ Sy Sy 

భావించినందువలన నీతో అట్లా చెప్పాను. ఇక దీనిని గురించి అధికంగా చెప్పటం ఎందుకు?” 


వ. అనవుడు నమ్మాటకు నయ్యధ్వర్యుం డొడంబడియె' నని చెప్పి యాభూసురపర్యుం డా భామినితో “నీ 
యర్థంబున కొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. సహస్రబాహుండగు నర్జునుండు దుర్ణ్మయప్రతాపంబున 
నఖిల ద్వీపంబులు నేలి వ్రాలి తనకు నెదురు లేకున్న విజృంభించి పరశురాముం దొడరి యతనికి నత్యంతం 
బప్రియంబాచరించిన నతండు బహుశాఖోపశాఖాశోభితంబయిన పాదపంబు నుటుముగా నటికి పడవైచిన 
చందంబునం బరశుఖండితసర్వాంగునిం జేసె; నంత నిలువక తత్పక్షంబు రాజులు గూడికొని తదీయ 
తనయులుం దారు నా రాముని యసన్నిధి నతని జనకుం డగు జమదగ్నిం జంపినం బెంపారు కోపంబున 
నాటోపం బెసంగ నా జామదగ్స్యుండు రాజుల నెల్లం దరమిడి యిరువదియొక్కమాటు పరశుధారపాలుచేసిన 
నతనికి( బితృదేవతలు సన్నిధి సేసి. 77 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 137 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని యతీశ్వరుడు చెప్పగా; ఆ+మాటకున్‌= ఆ మాటకు; ఆ+అధ్వర్యుండు= ఆ యాజ్ఞికుడు; 
ఒడంబడియెన్‌+అని= అంగీకరించాడని; చెప్పి; ఆ భూసురవర్యుండు= ఆ బ్రాహ్మణ్రేష్టుడు; ఆ భామినితోన్‌= ఆ స్త్రీతో; ఈ 
అర్థంబునకున్‌= ఈ విషయాన్ని వివరించేటటువంటి; ఒక్క+ఇతిహాసంబు+కలదు= ఒక కథ ఉంది; ఆకర్షింపుము= ఏనుము; 
సహస్ర బాహుండు+అగు+అర్జునుండు= వేయి బాహువులుగల కార్తవీర్యార్డునుడు; దుర్ణయ (ప్రతాపంబునన్‌= జయించటానికి 
వీలులేని పరాక్రమంతో; అఖిల ద్వీపంబులున్‌+ఏలి= అన్ని ద్వీపాలూ పరిపాలించి; (వ్రాలి= అతిశయించినవాడై; తనకున్‌+ 
ఎదురు లేకున్నన్‌= తనకు ఎక్కడా ఎదురులేకపోతే; విజ్బంభించి= పరాక్రమించి; పరశురామున్‌+తొడరి= పరశురాముడిని ఎదిరించి; 
అతనికిన్‌= అతడికి; అత్యంతంబు= మిక్కిలి; అప్రియంబు= కీడు; ఆచరించినన్‌= చేయగా; అతండు= ఆ పరశురాముడు; 
బహుశాఖా+ ఉపశాఖాశోభితంబు+అయిన= చాలా కొమ్మలతో రెమ్మలతో బాగా శోభిస్తున్న; పాదపంబున్‌= చెట్టును; నుణుముగాన్‌= 
నుగ్గుగా; నజకి పడవైచిన చందంబునన్‌= నరికివేసిన రీతిగా; పరశుఖండిత= పరశువు (గొడ్డలి) చేత నరకబడిన; సర్వాంగునిన్‌+ 
చేసెన్‌= అన్ని అంగాలు కలవాడివిగా చేశాడు; అంతన్‌+నిలువక= దానితో ఆగక; తద్‌+పక్షంబు రాజులు= ఆ కార్తవీర్యుడి పక్షాన 
చేరిన రాజులు; కూడికొని= ఒకటై; తదీయ తనయులున్‌= ఆ కార్యవీర్యుడి కుమారులు; తారున్‌= తామూ కలిసి; ఆ రాముని= 
ఆ పరశురాముడిని; అసన్నిధిన్‌= లేని సమయంలో; అతని జనకుండు+అగు= అతడి తండ్రి అయిన; జమదగ్నిన్‌= జమదగ్నిని; 
చంపినన్‌= చంపివేయగా; ఆ జామదగ్భ్యుండు= ఆ పరశురాముడు; పెంపారు కోపంబునన్‌= అతిశయించిన కోపంతో; 
ఆటోపంబు+ఎసంగన్‌= విజృంభించిన; రాజులన్‌+ఏల్లన్‌= రాజుల నందరినీ; తరమిడి= వరుసపెట్టి; ఇరువది+ఒక్కమాణు= 
ఇరవై ఒకసార్లు; పరశుధారపాలు+చేసిన= గొడ్డలి అంచుకు బలిచేసిన; అతనికిన్‌= అతడికి; పితృదేవతలు; సన్నిధి+చేసి= 
కనిపించి. 


తాత్పర్యం: అని యతీశ్వరుడు చెప్పగా ఆ మాటకు ఆ యాజ్జికుడు అంగీకరించా'డని చెప్పి, ఆ బ్రాహ్మణుడు ఆ 
వనితతో “ఈ విషయాన్ని వివరించే కథ ఒకటున్నది చెప్పుతాను; వినుము. వేయి చేతులున్న కార్తవీర్యార్డునుడు 
జయించటానికి వీలులేని పరాక్రమంతో అన్ని ద్వీపాలూ పాలించి, అతిశయించినవాడై తనకు ఎక్కడా ఎదురులేకపోగా 
విజృంభించినవాడై పరశురాముడిని ఎదిరించి, అతడికి చాలా కీడు చేశాడు. దానితో ఆ పరశురాముడు చాలా కొమ్మలతో 
రెమ్మలతో కూడుకొన్న నిండైన చెట్టును నుగ్గునుగ్గుగా నరికివేసినట్టు గొడ్డలితో ఆ కార్తవీర్యుడి అంగాంగాలూ ఖండించి 
చంపాడు. దానితో రెచ్చిపోయిన అతడి పక్షంలోని రాజులు, అతడి కుమారులు కలిసి పరశురాముడు దగ్గరలేని 
సమయంలో అతడి తండ్రి అయిన జమదగ్ని మహామునిని చంపివేశారు. అతిశయించిన కోపంతో మిక్కిలి 
విజృంభించినవాడై ఆ పరశురాముడు రాజుల నందరినీ వరుసపెట్టి ఇరవై ఒక్కసార్లు తన గొడ్డలి అంచుకు గురిచేశాడు. 
చివరికి అతడికి పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. 


విశేషం : కార్తవీర్యుడు (త్రిశూలంతో పరశురాముడిని కొట్టగా అతడు [క్రిందపడిపోయాడు అని ఒక కథ ఉన్నది. దానినే ఈ 
వచనంలో అత్యంతమైన అప్రియంగా చెప్పుతున్నారు. బహుశాఖోపశాఖాశోభితంబైన పాదపంబు నుణుముగా నజకి పడవైచిన 


చందంబున- అలంకారం ఉపమ. 
ఆ. పరశురామ! నీవు బ్రాహ్మణుందవు నరే। శ్వరుల6 జంపనేల? వలవ దుడుగు 

మయ్య!” యనుడు నాత. 'డట్లనకుం డుం డీ । రేను రాజ పశు విధానమునను.” 78 
ప్రతిపదార్థం: పరశురామ!= ఓ పరశురామా!; నీవు; (బ్రాహ్మణుండవు= బ్రాహ్మణుడవు; నర+-ఈశ్చరులన్‌= రాజులను; చంపన్‌+ఏల?= 
చంపటం ఎందుకు?; వలవదు= కూడదు; ఉడుగుము+అయ్య!= ఆపివేయవయ్యా!; అనుడున్‌; అతండు= ఆ పరశురాముడు; ఈరు= 


మీరు; అట్టు+అనకుండుండు= అట్లా అనవద్దండి; ఏను= నేను; రాజ పశు విధానముననున్‌= రాజు లనే పశువులను యజ్ఞం 
చేయటంలో 


138 శ్రీమదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: పరశురామా! నీవు బ్రాహ్మణుడవు. రాజులను చంపటం ఎందుకు? ఈ పని తప్పు, మానివేయవయ్యా! 
అని వారు చెప్పగా పరశురాముడు “మిరు అట్లా అనవద్దు. నేను ఈ రాజపశువులను యజ్ఞం చేసి తీరుతాను. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క సారనియతి( బాటించి మ । హారోషాగ్ని పరితృప్త మగునట్టులుగా 
వీరాధ్వరంబు సేసెద। వారింపక యరుగుం డనిన వా రాతనితోన్‌. 79 


ప్రతిపదార్థం: సారనియతిన్‌= గొప్ప నియమాన్ని; పాటించి= అవలంబించి; మహాదోష+అగ్ని పరితృప్రము+అగు+అట్టులుగాన్‌= 
గొప్ప రోషమనే అగ్నిచేత బాగా కాలిపోయేటట్టు; ఏర+అధ్వరంబు+చేసెదన్‌= వీరోచితమైన యజ్ఞం చేస్తాను; వారింపక= నన్ను 
వారించకుండా; అరుగుండు+అనినన్‌= వెళ్ళిపోండి; అనగా; వారు; అతనితోన్‌= ఆ పరశురాముడితో, 


తాత్సర్యం: గొప్ప నియమాన్ని పాటించి గొప్ప రోషమనే అగ్నిచేత ఆ రాజులను హోమంచేసి వీరోచితమైన యజ్ఞం 


చేస్తాను. నన్ను అడ్డుకోకుండా వెళ్ళిపొండి” అని పరశురాము డంటే అప్పుడు ఆ పితృదేవతలు. (తరువాతి పద్యంతో 
అన్వయం.-) దోషాగ్ని-దోషమనెడి అన్ని-రూపకాలంకారం. 


క. 'యజ్ఞంబులలోన( దపో | యజ్ఞం బుత్తమము; దాని నాదరణమునం 

బ్రాజ్లోత్తమ! చేయుము స । ర్వజ్ఞు(డు ప్రీతు( డగు శాంతరస మొప్పు( జుమీ!” 80 
ప్రతిపదార్థం: (ప్రాజ్ఞ+ఉత్తమ!= జ్ఞానులలో శ్రేష్టుడా!; యజ్ఞంబులలోనన్‌= యజ్ఞాలన్నింటిలోనూ; తపస్‌+యజ్ఞంబు= తపస్సు 
అనే యజ్ఞం; ఉత్తమము= శ్రేష్టమైనది; దానిన్‌= ఆ తపస్సును; ఆదరణమునన్‌= ఆదరంతో; చేయుము; సర్వజ్ఞండు= ఈశ్వరుడు; 
ప్రీతుండు+అగున్‌= సంతోషిస్తాడు; శాంతరసము+ఒప్పున్‌+చుమీ!= నీవు శాంతస్థితిని పొందుతావు సుమా! 

తాత్సర్యం: 'యజ్ఞాలలో కెల్లా తపస్సు చాలా శ్రేష్టమైనది. ఆ తపస్సును ఆదరంతో నిర్వహించుము. ఈశ్వరుడు 

నిన్ను కరుణిస్తాడు. నీకూ ప్రశాంతి లభిస్తుంది.” 

వ. అని చెప్పి మటియు నిట్లనిరి; 'తొల్లి యలర్ముం డను రాజు మనస్‌స్టృష్టంబు లగు నింద్రియంబులు గలిగి దివ్యా 
స్తంబులు ప్రయోగింపం జూచిన నవి నయ్యవనిపతితో నయ్యప్రియంబులం దారు సెడ మనియును 
రోషావేశంబునం బ్రయోగించిన నతండ చెడు ననియునుం బలికి 'యోపుదేని నీ తపోమయంబు లైన యస్తం 
బులు సంధింపు' మనిననతండు క్రోధంబుదక్కి యోగంబున శాంతి నొంది వానిం దద్రూపతపఃఫలా స్తా 
ధితంబులం జేసె; నీవునుం దపంబున నంతశ్శత్రుజయసౌఖ్యం బనుభవింపుము బాహ్యశత్రుజయంబు 
జయంబుగా. గొనకుము 81 

(ప్రతిపదార్థం: అని చెప్పి= అని బోధించి; మజీయున్‌+ఇట్టు+అనిరి= ఇంకా ఇట్లా చెప్పారు; తొల్లి= మునుపు; అలర్కుండు+అను= 

రాజు= అలర్కు డనే పేరుగల రాజు; మనస్‌+స్పృష్టంబులు+అగు= మనస్సుచేత అపవిత్రంచేయబడిన; ఇం[ద్రియంబులు+కలిగి= 


ఇంద్రియాలు కలిగినవాడై; దివ్య+అ(స్తంబులు= గొప్ప ఆయుధాలు; ప్రయోగింపన్‌+చూచినన్‌= ప్రయోగించాలని ప్రయత్నిస్తే; 
అవి= ఆ ఇంద్రియాలు; ఆ+అ(స్త్రంబులన్‌= ఆ అ(స్తాలతో; తారు= తాము; చెడము+అనియునున్‌= నశించమనీ; 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 139 
రోష+అవేశంబునన్‌= రోషంతోడ; ప్రయోగించినన్‌= (ప్రయోగిస్తే, అతండు+అ= అతడే; చెడున్‌+అనియున్‌= నళిస్తాడని; పలికి= 
చెప్పి; ఓపుదు(వు)+ఏని= సమర్ధుడవైతే; నీ తపోమయంబులు+ఐన= నీవు తపస్సు చేసి సాధించిన; అ(స్తంబులు= అస్త్రాలను; 
సంధింపుము+అనినన్‌= అనుసంధించుమని అడుగగా; అతండు= ఆ అలర్కుడు; క్రోధంబు+తక్కి= కోపం విడిచిపెట్టి; 
యోగంబునన్‌= యోగంతో; శాంతిన్‌+ఒంది= (ప్రశాంతిని పొంది; వానిన్‌= ఆ ఇం[ద్రియాలను; తద్‌+రూప= ఆయా ఇంద్రియాలకు 
తగిన; తపస్‌+ఫల+అ(స్త= తపఃఫలరూపం కలిగిన అ(స్తాలచేత; సాధితంబులన్‌+చేసెన్‌= సాధింపబడ్డవిగా చేశాడు; నీవునున్‌= 
నీవుకూడా; తపంబునన్‌= తపస్సుతో; అంతన్‌+శత్రు జయ= లోపలి శ్వత్రువులను జయించటంవలన పుట్టే సౌఖ్యంబు+ 
అనుభవింపుము= ఆత్మసంతోషాన్ని పొందు; బాహ్య శత్రుజయంబున్‌= బయటి శత్రువును జయించటం; జయంబుగాన్‌+ 
కొనకుము= జయంగా అనుకొనవద్దు. 


తాత్సర్యం: అని బోధించి ఇంకా ఇట్టా చెప్పాడు 'మునుపు అలర్కుడు అనే రాజు మనస్సుచేత అపవిత్రం చేయబడిన 
ఇం(దియాలు కలవాడై, వాటిని జయించటంకొరకు తన దగ్గరున్న గొప్ప గొప్ప ఆయుధాలు ప్రయోగించాడు. అప్పుడు 
ఆ ఇం[ద్రియాలు తాము ఆ ఆయుధాలచేత చావము అని, రోషంతో ప్రయోగిస్తే అతడే చస్తాడని చెప్పి, 'సమర్భుడవైతే 
తపస్సుచేసి సాధించిన అస్త్రాలు ఉంటే ప్రయోగించుము' అని ఉపదేశించాము” అని ఉపదేశించాయి. అప్పుడు ఆ 
అలర్కుడు కోపం విడిచిపెట్టి, యోగాభ్యాసంతో (ప్రశాంతిని పొంది, ఆ ఇంద్రియాలకు అనుగుణమైన 
తపోమయదివ్యాస్రాలను ప్రయోగించి వాటిని అదుపులోనికి తెచ్చుకొన్నాడు. అట్లాగే నీవు కూడా తపస్సుతో 
లోపలిశత్రువులను జయించి ఆత్మసౌఖ్యం అనుభవించుము. బయటి శత్రువులను జయించటం విజయమని అనుకోవద్దు' 
అని చెప్పాడు. 


క. అని నిష్టించి పలుక న । వ్వినుతచరిత్రుండు శాంతివిభవంబున మా 
నిన మనసుతోడ ముని మా । ననపాత్రం బైన తపమునన మే లొండెన్‌.” 82 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; నిష్టించి పలుకన్‌= నిర్ణయించి పలుకగా; ఆ+వినుత చరిత్రుండు= ఆ పుణ్యచరిత్రుడు; 


శాంతి విభవంబునన్‌= (ప్రశాంతి వైభవంతో; ఊనిన= నిలిచిన; మనసుతోడన్‌= మనస్సుతో; ముని మానన పాత్రుంబు+ఐన= 
మునుల గౌరవానికి పాత్రమైన; తపమునన్‌+అ= తపస్సుతోనే; మేలు+ఒందెన్‌= ఉత్తమగతిని పొందాడు. 


తాత్సర్యం: అని ఈ విధంగా నిర్ణయించి పలుకగా ఆ పుణ్యమూర్తి ప్రశాంతిని పొందాలన్న కోరికతో మునుల 
ప్రశంసకు పాత్రమైన తపస్సుచేతనే ఉత్తమగతిని పొందాడు.” 


సీ, అని చెప్పి బ్రాహ్మణుం డయ్యింతి కిట్లను(। 'దొమ్మిది గుణములు కొమ్మ! కలవు 
స్తంభాభిమానహర్షంబులు సాత్త్విక । ములు; కోధసంరంభములును శోక 
మును రాజసంబులు మోహతంద్రాస్వప్న। ములు తామసము లిట్లు గలుగు రిపుల. 
దునుమ నే య స్తంబు లనువగు వాన న | య్యంతర శత్రుచయంబు నెల్లం 


తే. దునిమి యేనింద్రియంబుల మనము నోరి । శాంతి నొంది శ్రేయస్సిద్ది సాధనం బొ 
నర్జునది ముఖ్యవైరి నిర్భయముం జేయు । నంబరీషగీతలు విను మంబుజాక్షి! 83 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 939 


కరము, వేడ్కన్‌= మిక్కిలి కుతూహలంతో; వివ్వచ్చున్‌= అర్జునునిగూర్చి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; వినియెడు, అది= వినునట్టి 

జ ష్‌ ల 
సుభ(ద్ర; తన, వినిన+అట్టు+అ= తాను విన్నవిధంగానే; యతిన్‌= యతిని; చూచి; వీండు= ఇతడు; విజయు(డు+ఒక్కొ, 
అనుచున్‌= అర్జునుడో ఏమో అని; సంశయ+ఉపేత, చిత్త+ఐ= అనుమానంతో కూడుకొన్న మనసు కలదై; ఉండి= ఉంటూ; 
ఉండన్‌+ఓపక= ఉండలేక; ఒక్కనా(డు; భోజన+అవసానమునన్‌= భోజనం చివర; ఉన్న= ఉండే; ఆ+మునికిన్‌= ఆ యతిని; 
ఇందు, వదన= చం[ద్రబింబంవంటి ముఖం కలది - సుభద్ర; ప్రీతిన్‌= ప్రేమతో; ఇట్టులు+అనియెన్‌. 


తాత్సర్యం: తుమ్మెదవలె నల్లని జుట్టు కలవాడని, ఇంద్రనీలపు రంగువాడని, మోకాలివరకు (వ్రేలాడే పొడవైన, 
బలమైన బాహువులు కలవాడని, ఎర్రని కొలకులతో తామరరేకులవంటి కళ్ళు కలవాడని, ఎంతో ఎత్తై కఠినం, 
విశాలం అయిన వక్షస్థలం కలవాడని, రెండుచేతులు వడి కలవాడని - మిక్కిలి కుతూహలంతో అర్జునుని గూర్చి 
ఎప్పుడూ వినే సుభద్ర, తాను విన్నవిధంగానే ఆ యతిని చూచి, ఇతడు విజయుడో ఏమో అని అనుమానించి, 
ఉండలేక ఒకనాడు భోజనంచివర ఆ మునితో ప్రియమార ఇట్లా అన్నది. 


విశేషం: అలం: ఉపమ, సందేహం. రసానుకూలంగా అలంకారాన్ని ధ్వనిమయంగా నిర్వహించాడు నన్నయ. విశేషం ఏమంటే 
ఉపమాలంకారంతో మొదలై అది మధ్యలో వదలిపెట్టబడి సందేహాలంకారంతో పద్యాన్ని ముగించటం ఇందులోని శిల్పం. 
అర్జునుని పోలికలు యతిలో కనపడుతున్నాయి. అతడే అర్జునుడేమో అని మనస్సు సంశయిస్తున్నది. కాని, నిశ్చయంగా 
తెలియకపోయినప్పుడు ఆ భావంలో రమించటం ఉచితం కాదు. రతిభావపోషణకనువైన విభావస్ఫూర్తి యతిరూపంలో 
కనపడుతున్నా బింబమని (భ్రమించి (ప్రతిబింబాన్నే రమిస్తే రసభంగమౌతుందన్నసందేహంతో ఆమె సముచితంగా ఆగినట్టు 
వర్షించటం రసధ్వనిశిల్పం. సుభద్రాహృదయగత మధురభావాన్ని మాధుర్యగుణము(దితమైన పద్యరచనలో ప్రదర్శించటం 
నన్నయరసవద్గ్దుణపోషణ కు నిదర్శనం. (సంపా 


వ. మునీంద్రా! నీ యాడనితీర్థంబులుం జూడనిపురంబులు నెటుంగనిరాజకులంబును లే వని విచారింతు. 186 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్రా= మునిశ్రేష్టా!; నీ, ఆడని= నీయొక్క స్నానం చేయని - అనగా నీవు స్నానమాడని; 
తీర్ధంబులున్‌= తీర్జాలూ; చూడని= సందర్శించని; పురంబులున్‌= నగరాలూ; ఎజుంగని= తెలియని; రాజకులంబును= 
రాజసమూహాలూ; లేవు+అని= లేవని; విచారింతున్‌= అనుకొంటాను. 


తాత్పర్యం: మునివరా! నీవు స్నానం చేయని పుణ్యతీర్థాలూ, చూడని పట్టణాలూ, తెలియని రాజవంశాలూ లేవని 
అనుకొంటాను. 


సీ. “అమరావతికి నెన యనంగ నివ్వసుమతి( । బరంగు నింద్రప్రస్థపురవరంబు 
చూచితిరే? పాండుసుతు లందు సుఖ మున్న । వారె? మాయత్త యంభోరుహాక్షి 
కుంతీమహాదేవి కుశలయే? యమ్మహా । వీరు( డర్జును(డు జితారి తీర్థ 
గమనోత్సుకుం డయ్యె( గ్రమ్మటి వచ్చెనే? । యెజుంగుదురేని నా కెజుంగ. జెప్పు.” 


ఆ. డనిన నేన చూవె యయ్యర్దునుండ; నీ । యొద్ద నివ్విధమున నున్నవాండం 
దరుణి! నీకు నాకు ధరణీధరుం డను । జలజభవుండు సేసె సంగమంబు. 187 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పినవాడై; బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; ఆ+ఇంతికిన్‌+ఇట్టు+అనున్‌= ఆ వనితతో ఇట్లా 
అన్నాడు; కొమ్మ!= ఓ వనితా!; తొమ్మిది గుణములు కలవు= తొమ్మిది గుణాలున్నాయి; స్తంభ= స్థిరత్వం; అభిమాన= ఆత్మగౌరవం; 
హర్షంబులు= సంతోషం; సాత్తికములు= సాత్మికాలు; క్రోధ= కోపం; సంరంభములునున్‌= ఉద్రేకం; శోకమునున్‌= దుఃఖం; 
రాజసంబులు= రాజసాలు; మోహ= (భ్రాంతి; తం(ద్రా+స్వప్షములు= బడలిక; నిద్రపోవటం; తామసములు= తామస గుణాలు; 
ఇట్టు= ఈ విధంగా; కలుగు రివులన్‌= ఉన్న శత్రువులను; తునుమన్‌= చంపటానికి; ఏ అ(స్తంబులు+అనువు+అగున్‌= ఏ 
అస్త్రాలు తగినవో; వానన్‌+అ= వాటితోనే; ఆ+అంతర శత్రు చయంబున్‌+ఎల్లన్‌= ఆ లోపలి శత్రుసమూహాన్ని అంతటినీ; 
తునిమి= చంపి; ఏను+ఇంద్రియంబులన్‌= పంచేం(ద్రియాలలో; మనమున్‌= మనస్సును; ఓర్చి= జయించి; శాంతిన్‌+ఒంది= 
శాంతిని పొంది; శ్రేయస్సిద్ధి సాధనంబు+ఒనర్చునది= శ్రేయస్సును సిద్దించేటట్టు ప్రయత్నించాలి; అంబుజ+అక్షి!= పద్మలోచనా!; 
ముఖ్యవైరి నిర్ణ్మయమున్‌+చేయు= ముఖ్యశత్రు నెవరో గుర్తించే; అంబరీషగీతలు= అంబరీష గీతలను; వినుము. 

తాత్పర్యం: అని చెప్పినవాడై ఆ విప్రుడు తనభార్యతో ఇట్టా అన్నాడు. 'వనితా! తొమ్మిది గుణాలున్నాయి. వాటిలో 
స్థిరత్వం, ఆత్మగౌరవం, సంతోషం అనేవి సాత్తికాలు. కోపం, ఉద్రేకం, దుఃఖం అనేవి రాజసాలు. (భ్రాంతి, బడలిక, 
నిద్ర అనేవి తామసాలు. ఇవే లోపల ఉన్న శత్రువులు. వీటిని జయించటానికి ఏ అస్త్రం తగినదో దానిని ప్రయోగించియే 
వీటిని జయించగలము. తరువాత ఐదు ఇం(ద్రియాలతోనూ మనస్సును జయించి, ప్రశాంతస్థితిని పొంది, మోక్షానికి 
ప్రయత్నంచేయాలి. ఈ మార్గంలో ముఖ్యశత్రువు ఎవరో నిర్లయించటంలో పనికి వచ్చేటటువంటి అంబరీష 
గీతలున్నాయి. వాటిని గురించి చెప్పుతాను వినుము. 


వ. అంబరీషుం డనురాజు రాజనీతిపరత్వంబునం బరమప్రభుత్వంబు నొంది యరాతుల నెల్ల విగతాసులం జేసి 
పూజ్యం బగు రాజ్యంబు పరిపాలించుచుండి యొక్కనాండు విద్వజ్ఞనంబులతో నిట్లనియె. 84 


ప్రతిపదార్థం: అంబరీషుండు+అను రాజు= అంబరీషుడనే పేరుగల రాజు; రాజనీతి పరత్వంబునన్‌= రాజనీతిలో నిష్ట కలిగి; 
పరమ (ప్రభుత్వంబున్‌+ఒంది= గొప్ప చ[క్రవర్తియె; అరాతులన్‌+ఎల్లన్‌= శత్రువులందరినీ; విగత+అసులన్‌+చేసి= పోయిన ప్రాణాలు 
గలవారిగా చేసి (చంపి); పూజ్యంబు+అగు= మహనీయమైన; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; పరిపాలించుచున్‌+ఉండి= ఏలుతూ 
ఉండి; ఒక్కనాండు= ఒకరోజు; విద్వత్‌+జనంబులతోన్‌= ఆస్థానంలోని పండితులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అంబరీషుడనే రాజు గొప్పరాజనీతిపరుడు. మహాచక్రవర్తి శత్రువులనందరినీ చంపి, రాజ్యాన్ని పరిపాలిస్తూ 
ఉండి. ఒకనాడు తన ఆస్థానంలోని పండితులతో ఇట్లా అన్నాడు. 
తే. 'అరుల నెల్ల జయించియు నది జయంబు । గాంగొనక యున్నవాండ; నగ్గలపుం బగ జ 

యింప కున్న్మి( దద్విజయవిహీను( దృష్ణ। జనిజరామృత్యువశగ వర్తనుని జేయు. 85 


ప్రతిపదార్థం: అరులన్‌+ఎల్లన్‌= శత్రువులందరినీ; జయించియున్‌= జయించికూడా; అది= అట్లా జయించటం; జయంబుగాన్‌+ 
కొనక+ఉన్నవా(డన్‌= విజయంగా నేను (గ్రహించకుండా ఉన్నాను (ఎందుకంటే); అగ్గలపున్‌= మిక్కిలి అయినటువంటి; 
పగన్‌+జయింపక+ఉన్కిన్‌= శత్రుత్వ భావనను జయించకపోవటంచేత; తద్‌+విజయ+విహీనున్‌= ఆ పగను జయించనివాడివి; 
తృష్ణ= దురాశ; జని= పుట్టుక; జరామృత్యువశగ వర్తనునిన్‌= ముసలితనం, చావులకు వశుడై మరల మరల తిరిగేవాడిగా; 
చేయున్‌= చేస్తుంది. 

తాత్సర్యం: శతువులందరినీ జయించినా నాలోని పగ నశించలేదు. అందువలన నేను ఇంకా సంపూర్షవిజయం 
పొందినవాడను కాను. పగను జయించనివాడిని దురాశ జన్మజరామృత్యువులకు వశుడై బాధపడేటట్లు చేస్తుంది. 

క. అంతటి లోభము గెలువక । శాంతి గలదె? యని తదీయశక్తి నడ(చి ని 


శ్రింతత్వ మొంది యా భూ । కాంతుండు సామ్రాజ్యమున సుఖస్థితి వడసెన్‌. 86 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 141 


ప్రతిపదార్థం: అంతటి= అట్లాంటి; లోభమున్‌= లోభాన్ని (దురాశను); గెలువక= జయించకుండా; శాంతి+కలదె?+అని= 
శాంతి లభిస్తుందా? అని; తదీయశక్తిన్‌+అడణచి= ఆ లోభగుణాన్ని ఏ శక్తితో అణచిపెట్టెలో అట్లాచేసి; నిశ్చింతత్వము+ఒంది= 
నిశ్చింతను పొంది; ఆ భూకాంతు(డు= ఆ రాజు; సా(మ్రాజ్యమునన్‌= రాజ్యపాలనలో; సుఖస్టితి= సుఖస్థితిని; పడసెన్‌= పొందాడు. 
తాత్సర్యం: అట్లాంటి లోభాన్ని 'గెలువకుండా శాంతి ఎక్కడిది? అని నిర్ణయించుకొన్నవాడై విరాగభావంతో ఆ దురాశను 
జయించి, నిశ్చింతుడై ఆ రాజు పాలనలో సుఖశాంతులను పొందాడు. 


విశేషం: 'యతి' 
జనకునకు విప్రరూపధరుండైన యమునితో నైన సంవాదము (సం. 14-32-1) 


వ. అని వెండియు నవ్విప్రుం డిట్లను. 'జనకచక్రవర్తికి నొక్క బ్రాహ్మణునకుం గలిగిన సంవాదంబు సెప్పెద 
నాకర్ణింపుము. జనకుండు తన కట్టెదుర బ్రాహ్మణుండు కొటిగామి సేసిన నతనితో 'నీవు నా విషయంబున 
వసియింప వలదు పొ' మ్మనిన నతండు. 87 

ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మరల; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; జనక 
చ(క్రవర్తికిన్‌= జనకుడికీ; ఒక్క (బ్రాహ్మాణునకున్‌= ఒక (బ్రహ్మణుడికీ; కలిగిన= జరిగిన; సంవాదంబు= సంవాదం; 
చెప్పెదన్‌+ఆకర్లింపుము= చెప్పుతాను వినుము; జనకుండు; తన కడు+ఎదురన్‌= తన ఎదుటే; బ్రాహ్మణుడు; కొజిగామి= 
వ్యర్థమైన పని; (తప్పు) చేసినన్‌= చేయగా; అతనితోన్‌= అతడితో; నీవు; నా; విషయంబునన్‌= దేశంలో; వసియింపన్‌ వలదు= 
ఉండవద్దు; పొమ్ము+అనినన్‌= పొమ్ము; అని అనగా; అతండు= ఆ బ్రాహ్మణుడు. 

తాత్పర్యం: అని అంబరీషగీతలను చెప్పి, మరల ఆ (బ్రాహ్మణుడు తన భార్యకు జనకమహారాజుకు విప్రుడి రూపంలో 

వచ్చిన (బ్రాహ్మణుడికి నడుమ జరిగిన సంవాదాన్ని ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. ఒకసారి జనకుడు తన కళ్ళ 

ఎదుటే ఒక బ్రాహ్మణుడు ఒక అనుచితమైన పనిని చేయగా అతడితో 'నీవు నా దేశంలో ఉండవద్దు. వెళ్ళిపొమ్ము' అని 
అన్నాడు. దానికి ఆ విప్రుడు ఇట్టా అన్నాడు. 


విశేషం : విషయము= దేశము. 
క. “నీ విషయ మెంత వ? ట్టది। యే విని పరవిషయమునకు నేంగెదం దెలియం 

గా వినిపింపు' మనుడు నా । భూవల్లభు. డూరకుందడె. బుణ్యచరిత్రా! 88 
ప్రతిపదార్థం: పుణ్యచరిత్రా!= ఓ పుణ్యచరిత్ర కలిగిన వనితామణీ!; నీ విషయము= నీ దేశం; ఎంత+పట్టు?= ఎంతమేరకు?; 
అది+ఏన్‌+విని= దానిని చెప్పుము అది నేను తెలిసికొని; పరవిషయమునకున్‌= మరొక దేశానికి; ఏలెదన్‌= వెళ్లిపోతాను; 
తెలియంగాన్‌+వినిపింపుము+అనుడున్‌= బాగా స్పష్టంగా చెప్పుము అని అనగా; ఆ భూవల్లభుండు= ఆ రాజు; ఊరకుండెన్‌= 
మౌనంగా ఉండిపోయాడు. 
తాత్సర్యం: 'ఓ పుణ్యచరిత్రా! నీ దేశం ఏ మేరకుందో స్పష్టంగా నాకు చెప్పుము. దానిని తెలిసికొని నేను మరో దేశానికి 
వెళ్ళిపోతాను” అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. దానికి ఏమీ బదులు చెప్పక జనకుడు మౌనంగా ఉండిపోయాడు. 


ఆ.  ఊరకుండి మూర్చ నూని యొక్కింత సే । పునకుం దేజి యిట్టులనియె 'నాదు 
తాత తండ్రి తరము ధరణి మద్వశ్యత । నుండ నాకు మమత యొలయ దందు. 89 


ప్రతిపదార్థం: ఊరక+ఉండి= అట్టా మౌనంగా ఉండి; మూర్చన్‌+ఊని= మూర్చపోయి; ఒక్కింత సేపునకున్‌+తేజి= కొంతసేపటికి 
తేరుకొని; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; నాదు= నా యొక్క; తాత తండ్రి తరము= నా తాతతండ్రుల తరాలనుండి; 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 

ధరణి= భూమి; మత్‌= నా; వశ్యతన్‌+ఉండన్‌= వశంలో ఉండగా; అందున్‌= ఆ భూమి విషయంలో; నాకున్‌; మమత= నాది అనే 
భావన; ఒలయదు= పుట్టదు. 

తాత్సర్యం: అట్లా మౌనంగా ఉండి, మూర్చలో మునిగి కొంతసేపటికి తేరుకొని ఇట్టా అన్నాడు. 'అయ్యా! ఈ రాజ్యం 
మా తండ్రి తాతల కాలంనుండీ నా వశంలో ఉన్నదే. అందువలన ఇది నాది అనే భావన నాకు ఎప్పుడూ కలుగలేదు. 
(అంటే ఇది నా దేశమని ఎట్టా చెప్పను? అని అర్థం). 


వ. మిథిల నెప్పుడు వసియించెద; నిప్పురంబును మదీయంబని యంగీకరింపం బడదు కావున నిది నా 
విషయంబున లేమింజేసి మున్ను నీతో నాడిన మాటలంబుట్టిన వగ పెంపున మూర్చవచ్చె' ననిన విని యవ్విప్రుం 
డా భూవిభు నాననం బాలోకించి. 90 
ప్రతిపదార్థం: మిథిలన్‌= మిథిలలో; ఎప్పుడున్‌= ఎప్పుడూ; వసియించెదన్‌= నివసిస్తాను; ఈ+పురంబునున్‌= ఈ నగరం 
కూడా; మదీయంబు+అని= నా దని; అంగీకరింపంబడదు= ఒప్పుకొనటానికి వీలులేదు; కావునన్‌+ఇది= కాబట్టి ఇది; నా 
విషయంబు+అనన్‌+లేమిన్‌+చేసి= నా రాజ్యం అని చెప్పటానికి వీలులేని కారణంవలన; మున్ను= మునుపు; నీతోన్‌+ఆడిన= 
నీతో అన్న; మాటన్‌= మాటవలన; పుట్టిన= కలిగిన; వగ సెంపునన్‌= దుఃఖాతిశయంతో (బాధతో); మూర్చ వచ్చెన్‌= మూర్చ 
వచ్చింది; అనినన్‌ విని= అని జనకుడు చెప్పగా విని; ఆ విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఆ భూ విభు+అననంబు+అలోకించి= 
ఆ రాజు ముఖం చూచి. 
తాత్సర్యం: నేను మిథిలలో ఎప్పుడూ ఉంటాను. కాని, ఇది కూడా నా నగరమని చెప్పటం కుదరదు. అందువలన ఇది 
నా రాజ్యం అని చెప్పటానికి ఏదీ లేకపోవటంవలన ముందు నీతో అట్టా ఎందుకన్నానా? అనే బాధ అతిశయించి 
మూర్భపోయాను” అని జనకుడు చెప్పగా విని, ఆ బ్రాహ్మణుడు ఆ రాజు ముఖం చూచి ఇట్టా అన్నాడు. 


క్ర 'నరనాయక! నీ యేలెడు | పురమున భూమిని మమత్వబుద్ది గలుగ కి 
ట్లైరవై యుండుటకు గతం | బరయంగ నెద్ది? వినిపింపు మది విశదముగన్‌.' 91 


ప్రతిపదార్థం: నరనాయక!= ఓ రాజా!; నీ ఏలెడు పురమునన్‌= నీవు పరిపాలించే నగరం విషయంలోనూ; భూమినిన్‌= రాజ్య 
విషయంలోరూ, మమత్వబుద్ది+కలుగక= నాది - అనే బుద్ది ఏర్పడక; ఇట్లు ఉండుటకున్‌= ఇట్లా అనాసక్తంగా ఉండటానికి; 
కతంబు= కారణం; అరయంగన్‌= బాగా ఆలోచిస్తే; ఎద్ది?= ఏమిటి?; అది= దానిని; విశదముగన్‌= వివరంగా; వినిపింపుము= 
వినిపించుము. 

తాత్సర్యం: రాజా! నీవు ఉంటున్న నగర మిది; నీవు పాలిస్తున్న రాజ్య మిది. ఈ రెంటి విషయంలోనూ 'నాది” అనే 
భావన నీకు లేకుండా నీవు ఏదో పరుల సొత్తును వాడుకొంటున్న భావనతో అనాసక్తుడివలె ఎట్టా ఉండగలుగుతున్నావు? 
ఆ రహస్యం ఏమిటో నాకు వివరంగా చెప్పుము” అన్నాడు. 

వ. అనుటయు నజ్జనపతి యతని కిట్లనియె. 92 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+జనపతి= ఆ రాజు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ విప్రుడితో ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అనగా ఆ రాజు ఆ విఫ్రుడితో ఇట్లా అన్నాడు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 143 


తే. “అరయ నివి యెట్లు( జెడియెడు నవియకాన । వినుము మద్దన మిది యని వీనిలోన 
నొకటి యందు నంగీకార మొలయ దెల్ల | విషయమును నా యదియ యను విధము గలదె?” 93 


ప్రతిపదార్థం: అరయన్‌= బాగా చూడగా; ఇవి+ఎట్టున్‌= ఇవి ఎట్లాగైనా; చెడియెడు+అవి+అ+కాన= చెడిపోయేవే కాబట్టి; వినుము; 
మత్‌+ధనము+ఇది+అని= ఇది నా సంపద అని; వీనిలోనన్‌= వీటిలో; ఒకటి+అందున్‌= ఒకదానిలోనూ; అంగీకారము= ఒప్పుదల; 
ఒలయదు= కలగలేదు; ఎల్ల విషయమును= అంతా; నా+అది+అ= నాదే; అను విధము= అనే పద్దతి; కలదె?= ఉన్నదా? 
తాత్సర్యం: 'అంతేకాదు, బాగా చూస్తే ఈ రాజ్యం, ధనం-ఇవన్నీ ఎప్పటికైనా నశిస్తాయి. కాబట్టి ఇది నా సంపద అని 
ఏ ఒక్క విషయంలోనూ నాకు అనిపించటం లేదు. అంతా నాదే అనే పద్దతి - అంటూ ఒకటి ఉన్నదా? 


వ. ఎట్లంటేని ప్రూణాదులకు గోచరంబు లయినను గంధాదులు సెడంగలయవి గావున నాయవి యనకుండుటం 
జేసి భూమ్యాదిభూతంబులు నాచేత నిర్ణితంబులై మద్వశగత్వంబు నొంది యుండు.” 94 


ప్రతిపదార్థం: ఎట్టు+అంటి(వి)+ఏని= ఎట్టాగంటే; ఘ్రాణ+ఆదులకున్‌= ముక్కు; మొదలైనవాటికి, గోచరంబులు+అయిననున్‌= 
తెలిసినా; గంధ+ఆదులు= వాసన మొదలైనవి; చెడన్‌+కలయవి+కావున= చెడిపోయే స్వభావం కలిగినవి కాబట్టి; నా+అవి= నావి; 
అనకుండుటన్‌+చేసి= అనకుండా ఉండటంవలన; భూమి+ఆది భూతంబులు= భూమి, ఆకాశం మొదలైన పంచభూతాలు; 
నాచేతన్‌; నిర్జితంబులు+ఐ= జయింపబడ్డవై; మత్‌+వశ గత్వంబున్‌= నేను చెప్పినట్టుగా ప్రవర్తించే ధర్మాన్ని; ఒంది+ఉండున్‌= 
కలిగి ఉంటున్నాయి. 


తాత్పర్యం: ఎట్లాగంటే ముక్కు - మొదలైన ఇంద్రియాలకు తెలిసినా వాసన - మొదలైనవి నశించే స్వభావం కలిగినవి. 
కాబట్టి అవి నావి అని అనుకోకుండా ఉండటంవలన భూమ్యాదులైన పంచభూతాలూ నాచేత జయించబడి నేను 
చెప్పినట్లు ప్రవర్తిస్తున్నాయి.' 
చ. అనవుడు బ్రాహ్మణప్రవరు€ డల్లన నవ్వుచు “నిన్ను నారయ 

న్మనమున వేడ్కపుట్టి నరనాయక! వచ్చితి నేను ధర్ము[డం 

బనుపడు నివ్వివేకపరిపాకము గాఢనిరూఢభావ మొం 

ది నిలుచు గాత! నీ దగు మదిన్‌ సతతంబును శాంతికారియై. 95 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; బ్రాహ్మణ ప్రవరుండు= బ్రాహ్మణ[శ్రేష్ణుడు; అల్లనన్‌= నెమ్మదిగా; నవ్వుచున్‌= నవ్వుతూ; 
నరనాయక!= రాజా!; నిన్నున్‌= నిన్ను; అరయన్‌= పరీక్షించటానికి; వేడ్క+పుట్టి= కోరిక కలిగి; వచ్చితిన్‌= వచ్చాను; నేను; ధర్ము 
డున్‌= యమధర్మరాజును; పనుపడు+ఈ+వివేక+పరిపాకము= (క్రమంగా వికసించే లక్షణం కలిగిన ఈ వివేకపరిపక్వత; నీది+అగు 
మదిన్‌= నీ మనస్సులో; సతతంబునున్‌= శాశ్వతంగా; శాంతికారి+ఐ= శాంతిదాయకమైన; గాఢనిరూఢభావము+జఒంది+నిలుచు( 
గాత!= గాఢమై స్థిరమై నిలుచునుగాక! 
తాత్సర్యం: అని అనగా (బ్రాహ్మణ్రేష్టుడు నెమ్మదిగా నవ్వుతూ 'నాయనా! నిన్ను పరీక్షించాలనే కోరిక కలిగి ఇట్లా 
వచ్చాను. నేను యమధర్మరాజును. క్రమంగా వికసించే లక్షణం కలిగిన ఈ వివేకం పక్వమై నీ హృదయంలో శాశ్వతంగా 
శాంతి ప్రదాయకమై, గాఢమై, స్థిరమై నిలుచునుగాక!' అని అశీర్వదించాడు. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ అని ధర్మదేవత జనకునకు వరం బిచ్చి యంతర్జానంబు సేసె' నని చెప్పి యా ధరణీసురోత్తముం 
డయ్యుత్తమాగంగనతో 'హితోపదేశంబు సేసెద; నవహిత వయి యాకర్ణింపు' మని పలికి యిట్లను 
“సంసారవర్తనంబు వదలవిడిచి యే నేకతంబ యున్నయెడ నీవు మ్రుచ్చిలి వచ్చి 'మదీయవైరాగ్యంబు మాన్వం 
దలంచి నాకు నధ్యాత్మబోధంబు గలుగంజేయు" మని యభ్యర్థించిన నీ తలం పెటింగియు నెజుంగని వా 
డపోలె నధ్యాత్మ విద్యాబోధకప్రకారంబు లైన వాక్యంబులు సెప్పితి; నేనింక లోకంబులం గలసి చరించువా( 
డంగాను; నిక్కపు బ్రాహ్మణుండ నయితి; బ్రహ్మచారి నయితి; జీవన్ముక్తుండ నయితి; మిముబోంట్ల కొలందిగా 
నన్నుంజూచెద వది నా తెజం గెటుంగమి; యేను జగంబు సమస్తంబును వ్యాపించి యున్నవా(డ; నా యున్న 
భంగికి నా బుద్ధి సకల పృథ్వీరాజ్యంబును నాకలోకాధి రాజ్యంబును సరిగావని తలంచు నా బుద్ధియ నాకు 
ధనంబు; దారువుల నగ్నియున్న చందంబున సర్వజంతువుల యందును నంతర్గతయై సిద్ధియున్నది; 
గురువాస గృహవాస వనవాస పరులగు బ్రాహ్మణులకెల్లను శ్రేయః ప్రాప్తికిం దెరువొక్కండ; యందటును 
సరిత్తులు సాగరంబు. బ్రాపించిన తెబింగున( బరతత్వంబు నొందుదురు; బుద్ధి నిమ్మార్గంబు నధిగమింప 
నగు6గాని శరీరంబున వశంబుగాదు కర్మంబు లాద్యంతవంతంబులు శరీరంబు గర్మబంధనకరం బింత 
యెటుంగుదుం గాన నా హృదయంబునం బరలోకభయంబులేదు నా చెప్పిన యధ్యాత్మ విద్యావిషయ 
వాక్యంబుల తాత్పర్యంబు చిత్తంబున నెలకొలిపి భావనానిరతవయి యుండుము; నన్న పోలెదు; వెటివకు' 
మనిన బతికి సాష్టాంగదండ ప్రణామం బాచరించి కేలు మొగిచి. 96 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; ధర్మదేవత= యమధర్మరాజు; జనకునకున్‌= జనకమహారాజుకు; వరంబు+ఇచ్చి= వరం 
ఇచ్చి; అంతర్జానంబు+చేసెన్‌= మాయమయ్యాడు; అని చెప్పి; ఆ ధరణీసుర+ఉత్తముండు= ఆ (బ్రాహ్మణుడు; ఆ+ఉత్తమాం 
గనతోన్‌= ఆ ఉత్తమ ప్రీతో; హితోపదేశంబు+చేసెదన్‌= నీకు హితోపదేశం చేస్తాను; అవహితవు+అయి= ఏకా(గచిత్తంతో; 
ఆకర్షింపుము+అని పలికి= విను మని చెప్పి; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; సంసారవర్తనంబు= సంసారంలో (ప్రవర్తించటాన్ని; 
వదలవిడిచి= పూర్తిగా వదలివేసి; ఏను= నేను; ఏకతంబ= ఏకాంతంగా, ఉన్న+ఎడన్‌= ఉన్నపుడు; నీవు; ముచ్చిలి వచ్చి= 
దొంగగా వచ్చి; మదీయ వైరాగ్యంబున్‌= నా వైరాగ్యాన్ని; మాన్సన్‌+తలంచి= పోగొట్టాలని ఆలోచించి; నాకున్‌= నాకు; అధ్యాత్మ 
బోధంబున్‌= వేదాంతాన్ని (ఆత్మజ్ఞానాన్ని); కలుగన్‌+చేయుము+అని= కలిగించండని; అభ్యర్థించి నన్‌= కోరితే; నీ తలంపు+ 
ఎజీంగియున్‌= నీ ఆలోచన తెలిసినవాడినే అయినా; ఎజుంగనివాండు+అ+పోలెన్‌= తెలియనివాడివలె; అధ్యాత్మ విద్యా బోధక 
ప్రకారంబులు+ఐన, వాక్యంబులు= వేదాంతవిద్యను నేర్పించే పద్దతికి సంబంధించిన వాక్యాలను చెప్పితిన్‌= చెప్పాను; నేను; 
ఇంకన్‌= ఇక; లోకంబులన్‌+కలసి= లోక వ్యవహారాలలో కలిసి; చరించువా(డన్‌+కాను= (ప్రవర్తించేవాడను కాను; నిక్కపు 
(బ్రహ్మణుండను+అయితిన్‌= నిజమైన (బ్రాహ్మణుడను అయ్యాను; (బ్రహ్మచారిని+అయితిని= (బ్రహ్మచారి నయ్యాను; 
జీవన్ముక్తుండను+ఐతిన్‌= (బ్రతికి ఉండగానే బంధాలనుండి విముక్తిని పొందాను; మిముబోంట్ల కొలందిగాన్‌= మీవంటి వారితో 
సమానంగా; నన్నున్‌+చూచెదవు= నన్ను చూస్తావు; అది; నా తెజంగు+ఎయుంగమి= నా విషయం తెలియకపోవటం; ఏను= 
నేను; జగంబు సమస్తంబును= ప్రపంచాన్ని అంతటినీ; వ్యాపించి ఉన్నవాండన్‌= నిండి ఉన్నాను; నా+ఉన్న భంగికిన్‌= నేనున్న 
స్థితికి; నా బుద్దిన్‌= నా ఆలోచనలో; సకల పృథ్వీ రాజ్యంబునున్‌= ఈ భూమండల మంతా పాలించినా; నాకలోక+ అధి 
రాజ్యంబునున్‌= స్వర్గలోకాధిపత్యం చేసినా; సరి+కావని= సమానం కావని; తలంచు= తలచేటటువంటి; నా బుద్ది+అ= నా 
బుద్దే; నాకున్‌+ధనంబు= నాకు సంపద; దారువులన్‌= కొయ్యలలో; అగ్ని+ఉన్న చందంబునన్‌= అగ్ని ఉన్న విధంగా; 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 145 
సర్వజంతువులయందునున్‌= అన్ని జంతువులలోనూ; అంతర్గత+ఐ= లోన వ్యాపించినదై; సిద్ది+ఉన్నది= యోగరూపమైన భగవదంశ 
ఉన్నది; గురువాస= గురువు వద్ద వసించటం (బ్రహ్మచర్యం); గృహవాస= ఇంటిలో ఇల్లాలితో వసించటం (గృహస్థాశ్రమం); 
వనవాస పరులు+అగు= వనంలో వసించటం (వానప్రస్థం)- వీటిలో నిష్ట కలిగిన; బ్రాహ్మణులకున్‌+ఎల్లనున్‌= బ్రాహ్మణులందరికీ; 
(శ్రేయస్‌+ప్రాప్తికిన్‌= మోక్షప్రాప్తికి; తెరువు+ఒక్కండు+అ= దారి ఒకటే; సరిత్తులు= నదులు; సాగరంబున్‌+ప్రాప్తించిన తెజంగునన్‌= 
సముద్రాన్ని చేరుకొన్నట్టుగా; అందణునున్‌= అందరూ; పరతత్త $ంబున్‌+ఒందుదురు= పరతత్తాన్ని (బ్రహ్మపదాన్ని) పొందుతారు; 
బుద్దిన్‌= బుద్దితో (వివేకంతో); ఈ మార్గంబున్‌= ఈ మార్గాన్ని; అధిగమింపన్‌+అగున్‌+కాని= దాటవచ్చును కాని; శరీరంబునన్‌= 
శరీరంతో; వశంబు కాదు= సాధ్యం కాదు; కర్మంబులు= పనులు; ఆద్యంతవంతంబులు= తొలి, చివరలు కలిగినవి; శరీరంబు= 
ఈ శరీరం; కర్మ బంధనకరంబు= కర్మబంధాన్ని కలిగిస్తుంది; ఇంత+ఎటుంగుదున్‌+కాన= ఇది తెలుసును కాబట్టి; నా 
హృదయంబునన్‌= నా హృదయంలో; పరలోక భయంబు లేదు= పరలోకవిషయంగా ఏ భయమూ లేదు; నా+చెప్పిన= నేను 
చెప్పిన; అధ్యాత్మవఏద్యా విషయ= వేదాంతవిద్యకు సంబంధించిన; వాక్యంబుల తాత్సర్యంబు= వాక్యాల అర్థాన్ని; 
చిత్తంబునన్‌+నెలకొలిపి= మనస్సులో పదిలపరుచుకొని; భావనా నిరతవు+అయి= భావనలో నిష్టకలిగినదానవై; ఉండుము; 
నన్నున్‌+అ= నన్నే; పోలెదు= నీవు పోలెదు= పోలుతావు (నావలె అవుతావు); వెజవకుము+అనినన్‌= భయపడకు అని చెప్పగా; 
పతికిన్‌= ఆమె భర్తకు; సాష్టాంగ దండప్రణామంబు+ ఆచరించి= సాష్టాంగ నమస్కారంచేసి; కేలు మొగిచి= చేతులు జోడించి. 


తాత్సర్యం: అని ఈ (ప్రకారంగా ధర్ముడు జనకమహారాజునకు వరమిచ్చి మాయ మయ్యాడు” అని చెప్పి, ఆ 
బ్రాహ్మణుడు తన భార్యతో 'నీకు హితోపదేశం చేస్తాను. అవధానంతో వినుము” అని ఇట్లా అన్నాడు. 'నేను 
సంసారబంధాలను పూర్తిగా వదలివేసి ఇక్కడ ఏకాంతంగా ఉండగా నీవు దొంగగా వచ్చి నా వైరాగ్యాన్ని పోగొట్టాలని 
ఆలోచించి, పైకి ఆత్మజ్ఞానాన్ని బోధించుమని అడిగావు. నీ ఆలోచన నాకు తెలిసినా ఏమీ తెలియనివాడివలెనే నీకు 
వేదాంతవిద్యను బోధించే మహావాక్యాలను బోధించాను. చూడుము. ఇక నేను ఈ లోకవ్యవహారాలలో తలదూర్భను. 
నిజమైన బ్రాహ్మణుడను అయ్యాను, బ్రహ్మచారినయ్యాను. జీవన్ముక్తుడనయ్యాను. నన్ను కూడా మీవంటివారితో 
సమానంగానే చూస్తున్నావు. నా సాధన విషయం నీకు తెలియదు. నేను ప్రపంచమంతటా నిండి ఉన్నాను. నేనున్న 
స్థితికి, ఈ భూమండలాన్నంతా పాలించినా; స్వర్గలోకాన్ని ఏలినా సమానం కావు- అని నా ఆలోచన. ఈ తలపుగల 
నాబుద్దే నాకు పరమసంపద. అన్ని కొయ్యలలోనూ అగ్ని అణగి ఉన్న విధంగా అన్ని జంతువులలోనూ యోగపరమైన 
భగవదంశ నిండి ఉన్నది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలలో నిష్ట కలిగిన బ్రాహ్మణులందరికీ మోక్ష ప్రాప్తి 
మార్గం ఒకటే. నదు లన్నీ సాగరంలో కలిసిపోయినట్టు అందరూ బ్రహ్మపదాన్న చేరుతారు. ఈ మార్గాన్ని వివేకంతో 
అధిగమించగలము కాని శరీరంతో కుదరదు. కర్మలు మొదలుచివరలు కలిగినవి. ఈ శరీరం కర్మబంధాన్ని కలిగిస్తుంది. 
నాకు ఇదంతా తెలుసును కాబట్టి నా హృదయంలో మృత్యువు తరువాత ఏమిటి? అనే భయం లేదు. నేను ఇంతవరకు 
చెప్పిన ఆధ్యాత్మికవాక్యాల అర్థాన్ని మనసులో పాదుకొల్సి 'భావనా' నిష్టురాలివై ఉండుము. నావలె నీవు కూడా సిద్ధి 
పొందుతావు. భయపడకుము” అని భర్త చెప్పగా ఆమె భర్తకు సాష్టాంగదండ నమస్కారం చేసి, చేతులు జోడించుకొని 
ఇట్లా అన్నది. 


విశేషం : దారువుల నగ్నియున్నచందంబున, -సరిత్తులు సాగరంబు6బ్రాపించిన తెజంగున-అలంకారములు ఉపమలు. 


సీ. “నీవు సెప్పిన మహనీయవాక్యనికాయ । మతిగహనం బకృతాత్ములకును 
నర్ధగ్రహణశక్తి యనఘ! కల్లునె కృతా । త్ములకైన? గ్రమ్మనం దెలియవచ్చి 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుండ దయ్యెటుకకు నుదయింపం బట్టైన । యట్టి యుపాయంబు నాదరమున 
నాకు బ్రసాదింపవే కరుణాకర!” నావుడు నాత( డన్నాతితోడ 


ఆ. 'నరణి బ్రాహ్మణుండు గురు డుత్తరారణి । దపము శ్రుతము నిర్మథన మొనర్హి 
జ్ఞానవహ్ని వుట్టు మానిని! యని చెప్ప! వనిత యిట్టులనియె వల్లభునకు. 97 


ప్రతిపదార్థం: నీవు చెప్పిన= నీవు ఇంతవరకు చెప్పిన; మహనీయ= గొప్ప; వాక్య నికాయము= వాక్య సముదాయం; 
అకృత+ఆత్ములకును= సాధనా రహితులకు; అతిగహనంబు= మిక్కిలి కష్టమైనది; అనఘ!= పుణ్యాత్మా!; కృతాత్ములకున్‌+ఐనన్‌= 
కొంత సాధనచేసినవారికైనా; అర్ధగ్రహణశక్తి= ఆ వాక్యాల అర్థాన్ని (గ్రహించే శక్తి కల్లునె= కలుగుతుందా?; (గ్రమ్మనన్‌= శీఘ్రంగా; 
తెలియన్‌+వచ్చి ఉండదు= అర్థం కాకపోవచ్చుకూడా; ఆ+ఎజుకకున్‌= ఆ జ్ఞానం; ఉదయింపన్‌= పుట్టటానికి; పట్టు+ఐన+అట్టి= 
ఆధారమైనటువంటి; ఉపాయంబున్‌= ఉపాయాన్ని; ఆదరమునన్‌= ఆదరంతో; కరుణాకర!= కరుణామూర్తీ!; నాకున్‌+ప్రసాదింపవే!= 
నాకు (ప్రసాదించు స్వామీ!; నావుడున్‌= అని ప్రార్థించగా; అతండు= ఆ బ్రాహ్మణుడు; ఆ నాతితోడన్‌= ఆ స్త్రీతో; బ్రాహ్మణుండు; 
అరణి= అరణివంటివాడు; గురుండు= గురువైనవాడు; ఉత్తర+అరణి= ఉత్తరారణివంటివాడు; తపమున్‌+(శ్రుతమున్‌= తపస్సును, 
వేదాన్ని; నిర్మథనము+జఒనర్చన్‌= కలిసి ఒరిపిడి పెట్టగా; మానిని!= ఓ స్తీ జ్ఞానవహ్ని= జ్ఞానమనే అగ్ని; పుట్టున్‌= పుట్టుతుంది; 
అని చెప్పన్‌= అని చెప్పగా; వనిత= ఆ (స్తీ; వల్లభునకున్‌= మగనితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
(36) (3) (3) 


తాత్సర్యం: నీవు ఇంతవరకు చెప్పిన మహనీయవాక్యసముదాయాన్ని అర్థంచేసికొనటం సాధనలేని వారికి చాలా కష్టం. 
సాధన చేసినవారికైనా అర్థం త్వరగా గ్రహించటం అంత సులభం కాదు. ఒకసారి తెలిసినా, మరచిపోయే ప్రమాదం 
కూడా లేకపోలేదు. అట్లాంటి జ్ఞానం కలిగేటందుకు ఆధారమైన ఉపాయాన్ని నాకు బోధించి కృతార్జురాలిని చేయండి. 
మీరు కరుణగలవారు' అని భార్య ప్రార్థించగా ఆయన ఇట్టా అన్నాడు. బ్రాహ్మణుడు అరణి, గురువు ఉత్తరారణి. 
విప్రుడి తపస్సు, గురువుగారి వేదం - ఈ రెండు కొయ్యలనూ మథనం చేయగా పుట్టే జ్ఞానం ముక్తి సాధకం” అని 
అతడు చెప్పగా ఆమె భర్తతో ఇట్లా అన్నది. 


విశేషం: యాగాన్నిని రెండు అరణులచేత పుట్టిస్తారు. అరణులంటే ఒక విధమైన కర్రలు. వర్తులాకారమైన కర్రకు రంధ్రం పొడిచి 

గుండ్రని స్తంభాకారమైన మరి ఒక కర్రను అందులో దూర్చి కింద ఉన్న కర్ర (అధరారణి) ను కవ్వంవలె అతివేగంగా, బలంగా 

త్రిప్పినప్పుడు నిప్పు పుట్టుతుంది. ప్రత్తి అంటుకొన్నాక దానిని యాగంలో వాడుతారు. గురువు 'ఉత్తరారణి” అని కొందరు. 

'దక్షిణారణి' అని కొందరు చెప్పుతారు. ఎట్లా చెప్పినా విద్య గురుశిష్యుల ముఖంగా ఉంటుం దని అరం. అరణి (బ్రాహ్మణుండు; 
౧ థ 

గురుండుత్తరారణి; జ్ఞానవహ్ని-రూపకాలంకారములు. 


క. జనవినుతచరిత! బ్రాహ్మణు6। డనంగా క్షేత్రజ్ఞ. డగుట యల్వము దోంచెన్‌; 
మనమున నతని నరణిగా(। గొను టవ్వస్తువు నెటింగికొని పిదపం గదా!” 98 


ప్రతిపదార్థం: జనవినుతచరిత!= (ప్రజలు (ప్రస్తుతించే చరిత ఉన్న ఓ విప్రోత్తమా!; బ్రాహ్మణుండు+అనంాన్‌= బ్రాహ్మణుడు 

అంటే; క్షేత్రజ్జుండు+అగుట= క్షేత్రజ్ఞుడు కావటం; అల్పము+తోయెన్‌= కొద్దిగా మాత్రమే తెలిసినది; మనమునన్‌= మనస్సుతో; 
Ey oa =a డై 

అతనిన్‌= అతడిని; అరణిగాన్‌= అరణిగా; కొనుట= స్వీకరించటం; ఆ+వస్తువున్‌+ఎణింగికొని= ఆ వస్తువును తెలిసికొని; 

పిదపన్‌+కదా!= తరువాత కదా! 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 147 


తాత్సర్యం: 'స్వామీ! బ్రాహ్మణుడు అంటే క్షేత్రజ్ఞుడనే విషయం ఏమిటో పూర్తిగా బోధపడలేదు. అతడిని అరణిగా 
గుర్తించటానికి ముందు బ్రాహ్మణుడు అంటే ఎవరో తెలియాలి కదా! అని ఆమె అన్నది. 


వ. అనిన నతం డిట్లనియె. 99 
తాత్సర్యం: అనగా ఆ బ్రాహ్మణుడు ఇట్లా అన్నాడు. 


ఆ. _ 'అతనిందోంపం జేయునట్టి సాధనము లే; । దింద్రియముల కందం; డేమి లక్ష 
ణములు లేవు; నిర్గుణత్వనిరూఢుం డ । హంత లేమి. దో(చు( గాంత! కనుము.” 100 


ప్రతిపదార్థం: కాంత!= ఓ వనితా!; అతనిన్‌= ఆ బ్రాహ్మణుడిని; తోయన్‌+చేయునట్టి= గుర్తింపచేసేటటువంటి; సాధనము 
లేదు= ఏ సాధనమూ లేదు; ఇం(ద్రియములకున్‌+అంద(డు= ఏ అవయవాలచేతా అతడిని గుర్తించలేము; ఏమి లక్షణములు 
లేవు= ఇక ఏ లక్షణాలతోనూ అతడిని గుర్తుపట్టలేము; నిర్గుణత్వ నిరూఢుండు= నిర్గుణత్వమే అతడి స్వభావం; అహంత= 
అహంకారిత్వం; లేమిన్‌+తోయన్‌= లేకపోవటంచేత కొంత గుర్తించవచ్చును; కనుము= చూడుము. 


తాత్సర్యం: 'ఓ కాంతా! అతడిని ప్రత్యేకంగా గుర్తించే ఏ సాధనమూ లేదు. ఏ అవయవాలచేతా అతడిని గుర్తించలేము. 
అతడికి ఏ లక్షణాలూ లేవు. నిర్గుణత్వమే అతడి ధర్మం. అహంకారం లేకపోవటం అనే లక్షణంచేత అతడిని కొంత 
గుర్తించవచ్చును. నీవు ప్రయత్నించుము.” 


వ. అని నిర్ణేశించుటయు క్షేత్రజ్ఞవిషయసంశయంబు వాసి యయ్యింతి శాంతి నొందె' నని గోవిందుండు సెప్పి 
గాండీవి 'యా బ్రాహ్మణుండును బ్రాహ్మణియు నిట్టి వారగుదురె! వారెచ్చటివారు? వారల నా కెటింగింపవే' 
యని యడిగిన నద్దేవుం డతని యాననం బాలోకించి. 101 


ప్రతిపదార్హం: అని ఈ విధంగా; నిర్తేశించుటయున్‌= నిర్తేశించగా; క్షేత్రజ్ఞ విషయ= క్షేత్రజ్ఞుడి విషయంగా; సంశయంబు= 
(దవే ణా 2౨ యాం ఇ a Gy 

సందేహం; పాసి= పోగొట్టుకొని; ఆ+ఇంతి= ఆ (స్త్రీ; శాంతిన్‌+ఒందెను+అని= శాంతిని పొందినదని; గోవిందుండు= కృష్ణుడు; 

చెప్పినన్‌= చెప్పగా; గాండీవి= అర్జునుడు; ఆ (బాహ్మణుండును= ఆ (బ్రాహ్మణుడు; (బ్రాహ్మణియున్‌= (బ్రాహ్మణగ్రీ; 

ఇట్టివారు+అగుదురె!= ఇంత గొప్పవారా!; వారు= వారిద్దరు; ఎచ్చటివారు?= ఎక్కడివారు? వారలన్‌= వారిని గురించి; 

నాకున్‌+ఎటింగింపవే= దయచేసి తెలుపుము; అని; అడిగినన్‌= అడుగగా; ఆ+దేవుండు= కృష్ణుడు; అతని; ఆననంబు= ముఖం; 

ఆలోకించి= చూచి 


తాత్సర్యం: ఈ విధంగా ఉపదేశం చేయగా క్షేత్రజ్ఞుడి విషయంగా సందేహం పోయి, ఆ (స్తీ పరమశాంతిని పొందింది 
అని శ్రీకృష్ణుడు చెప్పగా అర్జునుడు ఆ దంపతులు ఇంత గొప్పవారా? వారు ఎక్కడివారు? వారిని గురించి నాకు 
తెలుపుము” అని అడుగగా శ్రీకృష్ణుడు అతడి ముఖంవైపు చూచి (తరువాతి పద్యంతో అన్వయం) 


క. 'నామనమును బుద్ధియును గృ! పా మహితా! బ్రాహ్మణుండు బ్రాహ్మణియు హృషీ 
కామేయమైన క్షేత్ర । జ్ఞానుల వస్తువును నేన యనియె నరేంద్రా!' 102 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృపామహితా!= ఓ కృపాగుణంచే అధికుడా!; నా మనమునున్‌= నా మనస్సూ; బుద్ధియునున్‌= బుద్ధీ; బ్రాహ్మణుండు; 
బ్రాహ్మణియు= బ్రాహ్మణ స్తీ; హృషీక= ఇం(ద్రియాలచేత; అమేయము+ఐన= కొలవటానికి వీలులేని; క్షేత్రజ్ఞ= పరమాత్మ రూపమైన; 
అమల= నిర్మలమైన; వస్తువునున్‌= వస్తువుకూడా; నేను+అ= నేనే; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: 'కృపాగుణంచేత మహితుడవైన ఓ అర్జునా! నా మనస్సే బ్రాహ్మణుడు, బుద్ది బ్రాహ్మణి, ఇం(ద్రియాలచేత 
కొలవటానికి వీలుకాని పరమాత్మస్వరూపమైన నిర్మలవస్తువును కూడా నేనే” అని కృష్ణుడన్నాడు. 


గురుశిష్యసంవాదంబు గృష్ణుం డర్దునున కెటింగించుట (సం. 14-35-2) 


వ. _ అనిన వినియర్జునుం డచ్యుతునితో 'భవత్పసాదంబున మదీయమతి యతి విశదయును సూక్ష్మగ్రాహిణియు 
నయి యున్నయది; పరమంబైన వేద్యంబగు బ్రహ్మంబు నెటింగింపవే?” యనుటయు నా కృష్ణుండు 
'గురుశిష్యసంవాదం బను నితిహాసంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బయి యుండెడు; నిత్తెబింగున 
మేధావి యగు నొక్కశిష్యుండు సంశితవ్రతుం డయిన గురు నడిగిన నగ్గురుండు బృహస్పతి భరద్వాజ భార్గవ 
గౌతమ కాశ్యప వనిష్టాత్రి విశ్వామిత్రప్రముఖులగు మునిజనంబు లాంగిరసుంబురస్కరించి 
కొనివిరించికడకుం జని తచ్చరణంబులకుం బ్రణమిల్లి హితం బెయ్యది? తత్రాప్తి సుపథం బెట్టిది? వివరింపవే' 
యని విన్నవించిన నన్నలినాసనుండు గృపాధురీణంబైన చిత్తంబుతో నత్తపస్వి సత్తముల కెటింగించిన తెటింగు 
నీకుం జెప్పెద నవహితుండ వయి యాకర్ణింపు' మని పలికి యిట్లనియె. 103 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని కృష్ణుడు చెప్పగా విని; అర్జునుండు; అచ్యుతునితోన్‌= శ్రీకృష్ణుడితో; భవత్‌+ప్రసాదంబునన్‌= 
నీ అనుగ్రహం; మదీయ మతి= నా బుద్ది; అతివిశదయునున్‌= అతి స్వచ్చమైనదీ; సూక్ష్మ గ్రాహిణియున్‌= అతి సూక్ష్మాంశాలను 
(గ్రహించేదీ; అయి+ఉన్న+అది= అయి ఉంటుంది; పరమంబు+ఐన= మిక్కిలి ఉత్కృష్టమైన; వేద్యంబు+అగు= తెలిసికొనదగిన; 
(బ్రహ్మంబున్‌= (బ్రహ్మపదార్జిన్ని; ఎజింగింపవే= దయచేసి తెలుపుము; అనుటయున్‌= అని అడుగగా; ఆ+కృష్ణుడు= ఆ కృష్ణుడు; 
గురుశిష్య సవాదంబు+అను= గురుశిష్యసంవాద మనే; ఇతిహాసంబు వినుము= ఇతిహాసం ఉన్నది - వినుము; అది= ఆ కథ; సై 
ప్రశ్ళంబునకున్‌+ఉత్తరంబు+అయి+ఉండెడున్‌= నీ ప్రశ్నకు సమాధానమై ఉంటుంది; ఈ+తెజంగునన్‌= ఇదే విధంగా; 
మేధావి+అగు+ఒక్క శిష్యుండు= తెలివైనవాడు అయిన ఒక శిష్యుడు; సంశిత [వ్రతుండు+అయిన= నిర్ణయింపబడిన దీక్షకలిగిన; 
గురున్‌+అడిగినన్‌= గురువును అడుగగా; ఆ+గురుండు= ఆ గురువు; బృహస్పతి; భరద్వాజ; భార్గవ; గౌతమ; కాశ్యప; వసిష్ట 
అత్రి; విశ్వామిత్ర; ప్రముఖులు+అగు= మొదలైన; మునిజనంబులు= మునులు; ఆంగిరసున్‌= ఆంగీరసుడిని; పురస్కరించుకొని= 
ముందుగా ఉంచుకొని; విరించికడకున్‌+చని= బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి; తద్‌+చరణంబులకున్‌= అతడి పాదాలకు; ప్రణమిల్లి= 
నమస్కరించి; హితంబు+ఏ+అది?= (శ్రేయస్సు ఏది?; తద్‌+(ప్రాప్తికిన్‌= దానిని అందుకొనటానికి; సుపథంబు= మంచిమాగ్గం; 
ఎట్టిది?= ఎటువంటిది?; వివరింపవే= దయతో వివరించుము; అని; విన్నవించినన్‌= ప్రార్థించగా; ఆ+నలిన+ఆసనుండు= ఆ 
కమలగర్భుడు; కృపాధురీణంబు+ఐన= కృపాగుణంతో మహనీయమైన; చిత్తంబుతోన్‌= మనస్సుతో; ఆ+తపస్వి సత్తములకున్‌= 
ఆ బుషిశ్రేష్టులకు; ఎజింగించిన= తెలిసిన; తెజంగు= విధం; నీకున్‌+చెప్పెదన్‌= నీకు చెప్పుతాను; అవహితుండవు+అయి= 
అవధానచిత్తంతో; ఆకర్షింపుము= వినుము; అని పలికి= అని చెప్పి; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని కృష్ణుడు చెప్పగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితో 'స్వామీ! నీ ప్రసాదంతో నా బుద్ది స్వచ్చమై 
Bo) జ Bo) © ల 
సూక్ష్మగ్రాహిణిగా తయారైనది, ఉత్కృష్టమైన, జ్ఞానరూపమైన (బ్రహ్మతత్వం ఏమిటో, ఎట్లా తెలిసికొనాలో దయతో 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 149 


చెప్పుము” అని అడిగాడు. అందుకు కృష్ణుడు 'గురుశిష్యసంవాదం అని ఒక ఇతిహాసం ఉన్నది. ఆ కథ నీ ప్రశ్నకు సరైన 
సమాధానం. నీవు ఇప్పుడు అడిగినట్లే మేధావి అయిన శిష్యుడు దీక్షితు డైన ఒక గురువును అడిగాడట. అప్పుడు ఆ 
గురువు బృహస్పతి , భరద్వాజుడు, భార్గవుడు, గౌతముడు, కాశ్యపుడు, వసిష్టుడు, ఆత్రి, విశ్వామిత్రుడు మొదలైన 
మహర్షులు ఆంగిరోమహర్షిని ముందుంచుకొని బ్రహ్మదేవుడివద్దకు వెళ్ళి, అతడి పాదాలకు నమస్కారం చేసి “బ్రవ్మాదేవా! 
ఏది హితం? దానిని అందుకొనటానికి మార్గం ఏది? దయతో చెప్పుము” అని అడిగారు. అప్పుడు వారికి ఆ బ్రహ్మదేవుడు 
కృప నిండిన చిత్తంతో ఏమి చెప్పాడో దానినే నీకూ నేను చెప్పుతాను. ఏకాగ్రచిత్తంతో వినుము” అని ఇట్టా చెప్పాడు. 


ఆ. ఆదరార్హుం డగుచు నలరిన మోముల । కాంతి వింత గాంగ గమలగర్జు( 
డా తపస్విజనుల యాననంబులు గల । యంగ. జూచి యిట్టులనియె వత్స! 104 


ప్రతిపదార్థం: వత్స!= శిష్యా!; ఆదర+ఆ(ర్రుండు+అగుచున్‌= ఆదరంతో కరగిపోయినవాడై; అలరిన మోముల కాంతి= వికసించిన 
నాలుగు ముఖాల కాంతి; వింత+కాంగన్‌= ఆశ్చర్యం కలిగించగా; కమలగర్భుండు= (బ్రహ్మ ఆ తపస్విజనుల= ఆ బుషుల; 
ఆననంబులు= ముఖాలు; కలయంగన్‌+చూచి= తేరిపార చూచి; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: శిష్యా! ఆదరంతో కరిగిపోయినవాడై వికసించిన నాలుగు ముఖాల కాంతి ఆశ్చర్యం కలిగించగా (బ్రహ దేవుడు 
ఆ బుషుల ముఖాలను పరికించి చూచి ఇట్లా అన్నాడు. 


తే. 'సత్త్వమునను భూతంబులు సంభవించు. । నంద వర్తించు, దానన యడంగు; నిది గు 
ణత్రయాత్మకసత్త్వచరిత్ర మమల । బుద్దులార! సత్త్వంబు ప్రసిద్ది వినుండు. 105 


ప్రతిపదార్థం: అమల బుద్దులార!= పవిత్ర బుద్ధికలిగిన ఓ బుషులార!; భూతంబులు= ప్రాణులన్నీ; సత్త్వముననున్‌= సత్వంలోనే; 
సంభవించున్‌= పుట్టుతాయి; అందున్‌+అ+వర్తించున్‌= అందులోనే (ప్రవర్తిస్తాయి; దానన్‌+అ= అందులోనే; అడ(గున్‌= 
అణగిపోతాయి; ఇది; గుణత్రయాత్మక= గుణత్రయంతో కూడిన; సత్త్యచరిత్రము= సత్తచరి(త్ర; సత్త ంబు+ప్రసిద్దిన్‌= సత్త ప్రాధాన్యం; 
ఏనూడు=: వినరడి, 


తాత్సర్యం: పవిత్ర బుద్దులుగల ఓ బుషులారా! ప్రాణులన్నీ సత్ఫంలోనే పుట్టుతాయి. అందులోనే ప్రవర్తించి, అందులోనే 
అణగిపోతాయి. మూడు గుణాలతో కూడిన సత్త్యచరిత్ర ఇదే. సత్త్వగుణ ప్రాధాన్యాన్ని గురించి చెప్పుతారు. బాగా 
వినండి. 


విశేషం: మూలభారతంలో 'సత్యాద్భూతాని జాతాని స్థావరాణి చరాణి చి (14-36-32) అని ఉండగా తిక్కనగారు సత్వమన్నారు. 
శాశ్వతంగా ఉన్నది కాబట్టీ సత్యమంటారు. మౌలికమైన ధర్మం కాబట్టి 'సత్వ' మంటారు. పారమార్థికంగా సత్య, సత్వాలమధ్య 
తేడా లేదు. 
క. శ్రుతియన( దపమన(గ( బ్రజా | పతియన సత్త్వంబునకు సపర నామంబుల్‌ 

వ్రతులార సత్త్వమన న । వ్వితత మహిమమైన పరమవేద్యము సుండీ! 106 


ప్రతిపదార్థం: (శ్రుతి+అనన్‌= వేదమని; తపమనంగన్‌= తపస్సు అని; ప్రజాపతి+అనన్‌= (ప్రజాపతి అని; సత్త్యంబునకున్‌= 
సత్రానికి; అపరనామంబుల్‌= మారుపేర్గు; వ్రతులార!; దీక్షితులారా!; సత్తము+అనన్‌= సత్త్యమంటే; ఆ+వితత+మహిమము+ఐన= 
౧ oa 


940 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అమరావతికిన్‌= (దేవేంద్రుడిరాజధాని)ి అమరావతీనగరానికి; ఎన= సాటి; అనంగన్‌= అనునట్టుగా; 
ఈ+వసుమతిన్‌= ఈ భూమిమీద; పరంగు= ఒప్పు; ఇంద్రప్రస్థ పుర, వరంబున్‌= ఇంద్రప్రస్థం అనేపేరుగల గల పురశ్రేష్టాన్ని 
- అంటే గొప్పదైన ఇం(ద్రప్రస్థపురాన్ని; చూచితిరే= చూచినారు కదా; పాండు, సుతులు= పాండవులు; అందున్‌= అక్కడ; 
సుఖము+ఉన్నవారె= సుఖంగా ఉన్నారా; మా, అత్త, అంభోరుహ+ అక్షి= పద్మాలవంటి కన్నులు కలది; కుంతీమహాదేవి; 
కుశలయే= క్షేమంగా ఉన్నదా?; ఆ+మహావీరుండు; జిత+అరి= జయింపబడిన శత్రువులు కలవాడు; అర్జునుండు; తీర్థ, 
గమన+ఉత్సుకుండు= తీర్థయాత్రలకు వెళ్ళటంలో ఉత్సాహం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; (క్రమ్మటి= తిరిగి; వచ్చెనే= 
వచ్చినాడా? ఎణుగుదురు+ఏని= తెలిస్తే; నాకున్‌; ఎయుంగన్‌; చెప్తుండు= తెలియచేయండి; అనినన్‌= అని అనగా; తరుణి= 
ఓ కాంతా!; నేను+అ= నేనే; చూవె= సుమా; ఆ+అర్జునుండ; నీ, ఒద్దన్‌= నీ దగ్గర; ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఉన్నవాం 
డన్‌= ఉన్నాను; నీకున్‌; నాకున్‌; ధరణీ, ధరుండు+అను= భూమిని ధరించినవాడు - శ్రీకృష్ణుడు అనే; జలజభవుండు= 
(బహ్మదేవుడు-పద్మంనుండి పుట్టినవాడు; సంగమంబు= కలయిక; చేసెన్‌= ఏర్పాటు చేశాడు. 


తాత్సర్యం: 'దేవేంద్రుని రాజధాని అమరావతితో సమానమని ఈ భూమిమీద పేరుపొందిన ఇం(ద్రప్రస్టపుర శ్రేష్టాన్ని 
మీరు చూచారా? అందు పాండవులు సుఖంగా ఉన్నారా? మా అత్త కుంతీదేవి కుశలమా? ఆ మహావీరుడు, 
శత్రువులను జయించినవాడు అయిన అర్జునుడు తీరయాత్రలకు వెళ్ళాలన్న ఉత్సాహంతో ఉండేవాడే - ఆయన 
తీర్థయా(త్రలనుండి తిరిగి వచ్చాడా? తెలిసినట్రైతే నాకు చెప్పండి” అని సుభద్ర అడుగగా, 'ఓ కాంతా! నేనే 
అర్జునుడను; ఈ విధంగా నీవద్ద ఉన్నాను. శ్రీకృష్ణుడు అనే బ్రహ్మ నిన్నూ నన్నూ కలిపాడు”. 


విశేషం: పృథక్‌పదత్వం, ఉక్తివైచిత్రం అనే లక్షణాలు గల మాధుర్యగుణవ[ద్రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. 
రూపసామ్యం గల యతి అర్జునుడేమో అని ఆమె అనుమానం. కాని, ఆ విషయం సూటిగా అడగటానికి వీలులేదు. 
అందువలన చేపకొరకు గాలంవేస్తున్నట్లు సంభాషణ సాగించింది. తీర్థ్ధయా(త్రలమీద ఆసక్తిగల ఆ అర్జునుడు తిరిగి ఇంద్ర ప్రస్థపురం 
చేరాడా? అని చివరి ప్రశ్న. చేరితే ఈ యతి అర్జునుడు కాడు. చేరకపోతే యతి ఎవరో తెలుస్తుంది - మాటనేర్సరితనం 
గల సుభద్ర ఉక్తిచమత్కారంతో సత్యం బైట పెట్టించింది. అందుకే అర్జునుడు మరేమీ చెప్పక తన ఉనికిని బయటపెట్టుకొన్నాడు. 
సుభ(ద్రార్టునుల మధురాభిలాషల మధురాభివ్యక్తికి మాధుర్యగుణం మధుర సాధనమైనది. (సంపా.) 


వ. 'బ్రాహ్మంబు మొదలుగా గల యెనిమిది వివాహంబులయందును గాంధర్వరాక్షసంబులు క్షత్రియులకు నుత్తమ 
వివాహంబులు గావున నిది గాంధర్వ వివాహంబున కవసరం' బనిన సుభద్ర లజ్ఞావనతవదన యయి. 188 


ప్రతిపదార్థం: బ్రాహ్మంబు= బ్రాహ్మం; మొదలుగాన్‌+కల= ఆదిగా ఉండే; ఎనిమిది, వివాహంబుల, అందున్‌= ఎనిమిదిరకాల 
వివాహాలలోనూ; గాంధర్వ, రాక్షసంబులు= గాంధర్వం, రాక్షసం; క్షత్రియులకున్‌= క్షత్రియులకు; ఉత్తమ= శ్రేష్టమైన; వివాహంబులు= 
వివాహాలు; కావునన్‌= కాబట్టి; ఇది = ఈ సందర్భం; వివాహంబునకున్‌= గాంధర్వ వివాహానికి; అవసరంబు= సమయంబు; 
అనినన్‌= అని అనగా; సుభద్ర= సుభద్ర; లజ్ఞా+అవనత, వదన, అయి= సిగ్గుచేత వంచుకొన్న ముఖం కలదై. 


తాత్సర్యం: '(బ్రాహ్మాము మొదలైన ఎనిమిదిరకాలవివాహాలలో గాంధర్వరాక్షసాలు క్షత్రియులకు ఉత్తమ వివాహాలు 
కాబట్టి ఇది గాంధర్వవివాహానికి సమయం” అనగానే సుభద్ర సిగ్గుతో తలవంచుకొని. 


విశేషం: ఎనిమిది రకాల వివాహాలు - (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, 
'పైశాచము. వివరాలకు చూడు (ఆది.4-55) 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆ విస్తరించిన; మహిమగల; పరమవేద్యము= గొప్పగా తెలిసికొనదగిన తత్త్యం; చుండీ!= సుమండీ! 
తాత్పర్యం: వేదమని, తపమని, ప్రజాపతి అని సత్వానికి మారు పేర్లు. సత్వమంటే ఆ విస్తరించింది. గొప్పమహిమ 
కలిగినది. అయిన పరమవేద్యమైన తత్త్యం సుమండీ! 
కు కావునంగామ క్రోధ స। మావేశము లెడల విడిచి యనవతరంబున్‌ 

సేవింతురు సత్వము దృఢ । భావాకలనమున యోగపరినిష్టాత్ముల్‌. 107 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; యోగపరినిష్ట+ఆత్ములు= యోగంలో మిక్కిలి నిష్టకలిగిన సాధకులు; కామ(క్రోధసమావేశములు= 
కామాన్ని, (క్రోధాన్ని పొందటం; ఎడలవిడిచి= సంపూర్ణంగా వదలిపెట్టి; అననరతంబున్‌= ఎల్లప్పుడూ; దృఢభావాకలనమునన్‌= 
దృఢమైన దీక్షాభావం కలిగినవారై; సత్త్యమున్‌= ఆ సత్తాన్ని; సేవింతురు= ఉపాసిస్తారు. 
ప్రతిపదార్థం: కాబట్టి యోగ సాధనలో పరినిష్ట కలిగిన పుణ్యాత్ములు కామ(క్రోధాలను సంపూర్ణంగా వదలిపెట్టి దృఢమైన 
దీక్షభావం కలిగి ఎల్లప్పుడూ సత్యాన్ని ఉపాసిస్తారు. 
వ. అది హితంబు తత్రాప్తికి సుపథంబు సెప్పెద వినుండు. 108 


తాత్పర్యం: అది శ్రేయస్సు. దానిని అందుకొనటానికి ఉత్తమమార్గం చెప్పుతాను వినండి. 


క. చతురాశ్రమములును జరణ । చతుష్టయము గాంగ వర్ణ సముదయ సంసే 
వ్యత నొప్పెడు ధర్మము సుం । డతులంబు శివ ప్రదంబు నగు పథ మరయున్‌. 109 


ప్రతిపదార్థం: చతురా(శ్రమములును= నాలుగు ఆ(శమాలు (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్ర్యాస ఆశ్రమాలు); చరణ 
చతుష్టయము కాంగన్‌= నాలుగు పాదాలు కాగా; వర్లసముదయ సంసేవ్యతన్‌+ఒప్పెడు= నాలుగు వర్గాలచేత; ఇతర 
వర్షసముదాయాలచేత అనుసరించబడుతూ (ప్రకాశించేటటువంటి; ధర్మము+చుండి= ధర్మమే సుమండీ!; అరయన్‌= బాగా 
చూడగా; శివప్రదంబున్‌+అగు పథము= శుభప్రదమైన మార్గం. 


తాత్సర్యం: నాలుగు ఆశ్రమాలు నాలుగు పాదాలుగా, అన్ని వర్ణాలకు చెందినవారిచేతా అనుసరించబడుతున్న 

సనాతనధర్మం ఏది ఉన్నదో అదే పరీక్షించిచూడగా శుభప్రదమైన అత్యుత్తమ మార్గం. దీనిద్వారా శ్రేయోరూపమైన 

మోక్షసాధన సులభమని తాత్సర్యం. 

వ. నాలుగాశ్రమంబులకు సామాన్యంబ యధ్యాత్మవిత్త్వంబు లేక పరతత్త్వంబు నొందరామి మారుతాదిత్యేంద్ర 
ప్రజాపతులకునులోనుగానిట్టిద యధ్యాత్మ దర్శనంబనం జతుర్వింశతి తత్త్వావలోకనంబు కావున దత్త్వంబులు 
వివరించెద. 110 

ప్రతిపదార్థం: నాలుగు+ఆ(శ్రమంబులకున్‌= (బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలలోని వారికీ; అధ్యాత్మ విత్యంబులేక= ఆత్మను 

గురించి తెలిసికొనకుండా; పరతత్త్యంబున్‌+ఒందన్‌+రామి= పరతత్త్యాన్ని పొందలేకపోవటం అన్నది; సామాన్యంబు+అ= సమానమే; 
మారుత= సప్తమరుత్తులకు; ఆదిత్య= ద్యాదశ ఆదిత్యులకు; ఇంద్ర= ఇంద్రుడికి; ప్రజాపతికిన్‌= బ్రహ్మకు; లోనుగాన్‌= మొదలైనవారికి 


కూడా; అధ్యాత్మ దర్శనంబు= అధ్యాత్మ దర్శనం; ఇట్టిది+అ= ఇట్టాంటిదే; అనన్‌= అనగా; చతుర్వింశతి= ఇరవై నాలుగు; 
తత్త్య+అవలోకనంబు= తత్తాలను దర్శించటం; కావునన్‌= కాబట్టి; తత్త్యంబులు= ఆ తత్తాలను; వివరించెదన్‌= వివరిస్తాను. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 151 
తాత్సర్యం: బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలలోని వారెవరైనా ఆత్మవిద్యా సాధకులు కాకుండా మోక్ష ప్రాప్తిని పొందలేరు 
అనే నియమం అందరికీ సమానమే. మరుత్తులైనా, ఆదిత్యులైనా, ఇంద్రుడైనా, చివరికి బ్రహ్మదేవుడైనా అధ్యాత్మ 
దర్శన మార్గం మాత్రం ఇదే. అనగా ఇరవైనాలుగు తత్త్వాలు ఎవి ఉన్నాయో వాటి తత్త్వాన్ని గురించిన దర్శనం కలిగి 
ఉండటమనే అర్థం. అందుచేత ఆ తత్త్యాలను వివరిస్తాను. 


విశేషం: (బ్రహ్మాది దేవతలుకూడా బ్రహ్మవిద్యా సాధనలో అవలంబించవలసిన (క్రమం మానవులు అవలంబించే (క్రమమే అని 
అర్థం. అందుకే భారతకథ |[త్రిలోకాలకు సంబంధించినదని అనటం. ఇంద్రాది పాత్రలు మానవ పాత్రలతో కలిసి ప్రవర్తించటం 
ఇత్యాదులు కనిపిస్తాయి. 
తే. అంబరాది భూతములు శజ్టాది గుణము । లింద్రియము లిరుదెటి(గు మునీంద్రులార! 

మన మహంకార బుద్దు లిట్లొనరి ప్రకృతి । గలయం దత్త్వ చతుర్వింశకత్వ మొందు 111 
ప్రతిపదార్థం: ముని+ఇంద్రులార!= మునిశ్రేష్టులారా!; అంబర+ఆది భూతములు= ఆకాశం మొదలైన ఐదు భూతాలు-5; 
శబ్ద+ఆదిగుణములు= శబ్దాదులైన ఐదు గుణాలు-5; ఇంద్రియములు+ఇరుదెజంగు= జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాలు-5+5; 
మనము= మనస్సు-1; అహంకారము-1; బుద్ది-1; ఇట్టు+ఒనరి= ఈ విధంగా కూడి; (ప్రకృతిన్‌+కలయన్‌= (ప్రకృతితో కలిస్తే; 
తత్త్యచతుర్పింశకత్వము+ఒందున్‌= 24 తత్తాలని పేరు పొందుతాయి. 


తాత్సర్యం: ఆకాశం మొదలైన ఐదు భూతాలు, శబ్బాదులైన ఐదు గుణాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాలు, 
మనస్సు, అహంకారం, బుద్ది - అనే ఈ తత్తాలు ప్రకృతితో కలిస్తే 24 తత్త్యాలుగా పిలువబడుతాయి. 
క. వినుండు ప్రభవ విలయ జ్ఞా! న నిరూఢము గాంగ వీని నైజ మఖిలముం 

గనిన భవమోహ మొందండు । గను€ బరతత్త్వంబు నతండు గతకల్మషుందై. 112 
ప్రతిపదార్థం: వినుండు= బాగా వినండి; ప్రభవ= పుట్టుక; విలయ= నశించటం అనే ఈ రెండు; జ్ఞాన నిరూఢము కాంగన్‌= 
జ్ఞానాలతో స్థిరమైన బుద్దితో; వీనినైెజము+అఖిలమున్‌= ఈ ఇరవై నాలుగు తత్వాల అసలు రూపాన్ని; కనినన్‌= దర్శిస్తే; 


భవమొహము+ఒందరు= సంసార రూపమైన (భ్రాంతిని పొందరు; అత(డు= అట్లాంటి యోగి; గతకల్మషుండు+ఐ= పాపాలు 
పోయినవాడై; పరతత్యంబున్‌+కనున్‌= పరతత్త్యాన్ని చూడగలుగుతాడు. 


తాత్సర్యం: జనన మరణాలకు సంబంధించిన ప్రజ్ఞానంతోడి స్థిరమైన బుదితో ఈ 24 తత్తాల నైజాన్ని దర్శిస్తే 
ల (అ — డా రు ఇక 
సంసార బంధరూపమైన (భ్రాంతి నశిస్తుంది. పవిత్రుడై ఆ యోగి పరతత్త్యదర్శనం చేయగలుగుతాడు.' 


వ. అని నిర్దేశించి యద్దేవుండు వెండియు. 113 
తాత్పర్యం: అని ఉపదేశించి (బ్రహ్మదేవుడు ఇంకా ఇట్లా అన్నాడు. 
క. “వ్యక్త మనిర్వాచ్యం బ। వ్యక్తము సుస్టిరము ధ్రువము వ్యాపిత్వధురా 

యుక్తము కలిత గుణత్రయ । శక్తి నవద్వారపుర మసాధ్యము సుండీ! 114 


ప్రతిపదార్థం: అనిర్వాచ్యంబు= మాటలకందనిది; అవ్యక్తము= వ్యక్తం కానిది; సుస్టిరము= మిక్కిలి స్థిరమైనది; ధ్రువము= 
శాశ్వతంగా ఉండేది; వ్యాపిత్వధురాయుక్తము= అన్ని దిశలా వ్యాపించిన బరువుకలిగింది; కలిత గుణత్రయశక్తి= మూడు గుణాల 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


శక్తులతో కూడింది; అయిన వ్యక్తము= వ్యక్తమైన; నవద్వారపురము= ఈ తొమ్మిది ద్వారాలు కలిగిన ఆ నగరం; అసాధ్యము= 


జయించటం చాలా కష్టం; చుండీ!= సుమండీ! 


తాత్సర్యం: మాటల కందనిది, అవ్యక్తమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది, అన్నివైపులా వ్యాపించిన శక్తి కలిగినదీ, త్రిగుణ 
శక్తులతో కూడింది అయిన ఈ వ్యక్తమైన తొమ్మిది ద్వారాల నగరం జయించటానికి చాలా కష్టతరమైనది. 


నిశేషం: నవరంధ్రాలు కలిగినది దేహం. అందుకే నగరంగా చెప్పటం. జయించటమంటే ఆత్మ దర్శనమని అర్థం. అది అవ్యక్తం. 
కాని దేహానికి ప్రాణశక్తి అదే. చిత్రమేమంటే ఈ దేహం వ్యక్తం. దానితత్త్యం మాత్రం అవ్యక్తం. అందుకే జయించటం అసాధ్యమనటం. 


క. తత్సాధనంబు దద్గత । చిత్సులభత్వ ప్రసిద్ది. జేయు. ద్రిగుణ సం 
పత్సారవంత మది గుణ । జిత్సువ్రతు లైన వారిచే సాధ్య మగున్‌. 115 


ప్రతిపదార్థం: తద్‌+సాధనంబు= ఆ పురాన్ని సాధించటానికి మార్గం; తద్‌+గత= ఆ దేహంలోని; చిత్‌= జ్ఞానాన్ని; సులభత్వ 
ప్రసిద్దిన్‌+చేయున్‌= సులభంగా పొందే విధానాన్ని అందిస్తుంది; అది; త్రిగుణ సంపద్‌+సారవంతము= సత్త్యరజస్తమో గుణసంపద 
యొక్క సారరూపమైనది; గుణ జిత్‌+సువ్రతులు+ఐన= వారిచేన్‌= త్రిగుణాలను జయించటమే దీక్షగా కలిగినవారిచేత; 
సాధ్యము+అగున్‌= సాధించబడుతుంది. 


తాత్సర్యం: దేహంలోని సహజ యోగసిద్దిని సులభంగా సాధించే పద్దతిని ఆ మార్గం చూపిస్తుంది. (త్రిగుణాల 
సారరూపమైనది అది. గుణాలను జయించటాన్ని దీక్షగా కలిగినవారే ఆ పని చేయగలరు. వారికే ఇంద్రియ జయం 
సాధ్యం. వారే దేహాన్ని తమ నియంత్రణలో ఉంచుకొనగలరు. 


సీ సంయమివరులార! సత్త్వరజస్తమో । నామరూఢములు గుణంబు; లవియు 
నన్యోన్య మిథునత్వ మన్యోన్య సంశ్రయ । మన్యోన్య సంకలితాను వృత్త 
భావ మన్యోన్యోప జీవనాచరణంబు । గలిగి దుర్దోధత్వ గాఢ భంగు 
లైయుండు(; దమము నియమితమైన రజస్సు(। దన్నియమమున సత్త్వంబు నడచు; 


తే. సత్త్వ మడంగినచోం దమశ్చరిత మెసంగు । లోభశోక సమ్మెహ నిద్రాభయములు 
వికృతి దుర్మాన మౌధ్య పాపకృతి కోప । శార్య మాత్సర్యములు తమస్సంభవములు. 116 


ప్రతిపదార్థం: సంయమివరులార!= బుషిశ్రేష్టులారా!; సత్త (రజస్తమో నామరూఢములు= సత్యం, రజస్సు, తమస్సు అనే పేర్లతో 
ప్రసిద్దాలు, గుణంబులు= గుణాలు; అవియున్‌= అవి; అన్యోన్యమిథునత్వము= ఒకదానితో ఒకటి సంగమించటం; 
అన్యోన్యసంశ్రయము= ఒకటి మరోదానిని ఆశ్రయించటం; అన్యోన్య సంకలిత+అనువృత్తభావము= ఒకటి మరోదానిలో కలిసి 
అనుసరించి ప్రవర్తించటం; అన్యోన్య+ఉపజీవన+ఆచరణంబు కలిగి= ఒకదానిని ఆశ్రయించి మరోటి సహజీవనం చేయటం 
కలిగి; ఇట్టా ఉంటూ; దుర్చోధ గాఢ భంగులు+ఐ+ఉండున్‌= వాటి (ప్రవృత్తిని గుర్తించటానికి వీలులేకుండా చాలా తీ(వ్రరీతిలో 
ప్రవర్తిస్తాయి; తమము= తమోగుణం; నియమితము+ఐనన్‌= నియమించబడితే; రజస్సున్‌= రజోగుణమూ; తద్‌+నియమమునన్‌= 
ఆ రజోగుణ నియమంచేత; సత్వంబు+నడచున్‌= సత్వగుణం ప్రవర్తిస్తాయి; సత్యము+అడంగినచోన్‌= సత్యం అణగిపోతే; 
తమశ్చరితము+ఎసంగున్‌= తమస్సు ప్రవర్తించటం మొదలు పెడుతుంది; లోభ= లోభం; శోక= శోకం; సమ్మోహ= సమ్మోహం; 
నిద్రాభయములు= నిద్ర, భయం; వికృతి= వికారాలు; దుర్మాన= దురభిమానం; మౌఢ్య= మంకుతనం; పాపకృతి= పాపాలుచేయటం; 
కోప= (క్రోధం; శాఠ్య= మోసం; మాత్సర్యములు= అసూయ మొదలైనవి; తమస్సంభవములు= తమోగుణంనుండి పుట్టుతాయి. 


అశ్వమేధపర్వము a ద్వితీయాశ్వాసము 153 


తాత్పర్యం: బుషిశ్రేష్టులారా! సత్యం రజస్సు తమస్సు అనే పేర్లతో ఈ గుణాలు ప్రసిద్ది పొందాయి. అవి ఒకదానితో 
లా ణు 

ఒకటి సంగమించి పనిచేస్తాయి. ఒకటి మరోదానిని ఆశ్రయిస్తాయి. ఒకటి మరోదానిలో కలిసి అనుసరించి ప్రవర్తిస్తాయి. 

ఒకదాని ప్రవృత్తి మరోదానికి సహకారిగా ఉండటమూ కనిపిస్తుంది. కాని, వాటి (ప్రవృత్తిని గుర్తించటం దుస్పాధం. 

అతి తీవ్ర రీతిలో ప్రవర్తిస్తాయి. తమోగుణం నియంత్రితమైతే రజోగుణమూ, దానిని బట్టి సత్యమూ ఉంటాయి. 

సత్వం అణగిపోతే తమస్సు బయటపడుతుంది. లోభం, శోకం, (భ్రాంతి, నిద్ర, భయం, వికారం, దురభిమానం. 

మంకుతనం, పాపకార్యాలు చేయటం, క్రోధం, మోసం, అసూయ ఇట్టాంటివన్నీ తమస్సులో పుట్టే దుర్గుణాలే. 


విశేషం: ఒకే మనిషి మంచిగా, చెడుగా, మెత్తగా, తీవ్రంగా, తెలివిగా, మూర్ధంగా ప్రవర్తించటానికి కారణాలు ఈ మూడు గుణాల 
కలయికలోని తేడాలని అర్థం. 


ఉ. _ పాములు. దేళ్ళునుం బసులు6 బందులు. గుక్కలు మీలు( గోళ్ళులుం 
జీమలుం గాకులుం గ్రిములు జింకలు నక్కలు. గొంకనక్కలు 
న్గోమలు మ్రాంకులుం బొదలు నోవుల( బొందువారు మున్‌ 
తామసభాగు లట్ల మణి తద్విధ జంతువు లెన్ని యన్నియున్‌. 117 


ప్రతిపదార్థం: పాములున్‌= పాములు; తేళ్ళునున్‌= తేళ్ళూ; పసులున్‌= పశువులూ; పందులున్‌= పందులూ; కుక్కలున్‌= 
కుక్కలూ; మీలున్‌= చేపలూ; కోళ్ళులున్‌= కోళ్ళూ; చీమలున్‌= చీమలు; కాకులున్‌= కాకులూ; (క్రిములున్‌= పురుగులూ; 
బింకలున్‌= జింకలూ; నక్కలున్‌= నక్కలూ; కొంక నక్కలున్‌= పిరికి నక్కలు; దోమలున్‌= దోమలూ; (మ్రాంకులున్‌= చెట్టు; 
పొదలున్‌= పొదలూ; నోవులన్‌= బాధలూ; పీడలన్‌= కష్టాలూ; పొందువారు= పడేవారు, మున్‌= ముందు; తామసభాగులు= 
తామస గుణభాగం ఉన్నవారు; మటీ= ఇంకా; తద్విధ జంతువులు+ఎన్ని+అన్నియున్‌= అట్లాంటి జంతువులు ఎన్ని ఉన్నాయో 
అన్నీ; అట్టు+అ= అట్లాగే. 


తాత్సర్యం: పాములు, తేళ్ళూ, పశువులు, పందులు, కుక్కలు, చేపలు, కోళ్లు చీమలు, కాకులు, పురుగులు, జింకలు, 


నక్కలు, పిరికి నక్కలు, దోమలు, చెట్టు, పొదలు, బాధలు, కష్టాలు పొందేవారు అందరూ ముందుగా తామసగుణ 
భాగస్వాములే. అట్టాగే తక్కిన జంతువులు ఏవేవి ఉన్నాయో అవన్నీ తామసగుణంతో కూడినవే. 


నిశేషం: ఆహార నిద్రా భయమైథునాలు నరులకు, పశువులకు సమానం. ఒక జ్ఞానార్దనచేతనే మనిషి జంతుప్రపంచంనుండి 
వేరుపడుతున్నాడు. అందుకే తామసగుణం నరులకు జంతువులకు, పక్షులకు (క్రిమికీటకాలకు సమానమని ఈ పద్యం వివరిస్తోంది. 
ఈ గుణంనుండి మనిషి బయటపడగలడు. 


కు ఇవి తామసంబు లని గుణ । నివహములో. గీడు వాప నేర్చునత(డు త 

ద్వివిధ వికృతి నిరసన హే । తువివేకము గలుగ గా నధోగతి( దలంగున్‌. 118 
ప్రతిపదార్థం: ఇవి తామసంబులు+అని= ఈ గుణాలు తామసాలని గుర్తించి; గుణనివహములోన్‌= తనకున్న గుణ 
సముదాయంలో; కీడు= కీడును; పాపన్‌= పోగొట్టుకొనటానికి; నేర్చున్‌+అత(డు= సమర్దుడైనవాడు; తద్‌+వివిధ= దానికి చెందిన 


వివిధాలైన; వికృతి= వికారాలను; నిరసన= దూరంచేయటానికి తగిన; హేతు వివేకము కలుగన్‌= బుద్ది వివేకం కలుగగా; 
అధోగతిన్‌= అధోగతి పొందటాన్ని; తలంగున్‌= వారించగలుగుతాడు. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: బాధలు, కష్టాలు పొందటం ఇత్యాదిగా ఉన్న గుణకర్మలు తామసాలని ఎవడు గుర్తించగలడో వాడు తన 
గుణ సముదాయం నుండి వీటిని దూరం చేయగలుగుతాడు. తద్దారా ఆ తామసికాలైన వికారాలను దూరం చేయగల 
హేతుబుద్ధి వివేకాలు కలిగి అధోగతి పొందకుండా బయట పడతాడు. 


చ. బలమును శౌర్యమున్‌ మదము బ్రాభవమున్‌ సుఖదుఃఖ భాగితా 
కలనము. జెల్మి సేతయును గాంక్షయు నొల్లమియుం బ్రతానముం 
గలహము నీర్వ్వయున్‌ బహువికల్పపు భాషలు. గామినీ జనం 
బుల యెడ గాఢ రాగతయు బొంకును నుబ్బు రజఃప్రభూతముల్‌. 119 


ప్రతిపదార్థం: బలమునున్‌= బలమూ; శౌర్యమున్‌= పరాక్రమమూ; మదమున్‌= గర్వమూ; ప్రాభవమున్‌= వైభవమూ; సుఖదుఃఖ 
భాగితాకలనము= సుఖాన్ని, దుఃఖాన్ని పొందటం అనే గుణం; చెల్మి+చేతయును= స్నేహం చేయటం; కాంక్షయున్‌= కోరికా; 
ఒల్లమియున్‌= నచ్చకపోవటం (ఇష్టం లేకపోవటం); ప్రతానమున్‌= విరివిగా ఉండాలని కోరుకొనటం; కలహమున్‌= వ్యాజ్యం; 
ఈర్ష్యయును= అసూయయు; బహు వికల్పపు భాషలు= నానా వికారాలైన మాటలు (తిట్లు); కామినీజనంబుల+ఎడన్‌= (స్త్రీల 
పట్ల; గాఢరాగతయున్‌= మిక్కిలి అనురాగమును; బొంకును= అబద్దం చెప్పటమును; ఉబ్బున్‌= అసహనం (ఇవన్నీ); 
రజస్‌+(ప్రభూతముల్‌= రజోగుణంలో పుట్టేవి. 


తాత్పర్యం: బలం, పరాక్రమం, గర్వం, వైభవం, సుఖదుఃఖాలు పొందటం, స్నేహంచేయటం, కోరిక, కోరకపోవటం, 

విరివిగా ఉండాలన్న ఆశ, వ్యాజ్యం, అసూయ, తిట్టు, స్త్రీలపట్ల మిక్కిలి అనురాగం, అబద్దం చెప్పటం, అసహనంగా 
నలి. ౧ యు 

ఉండటం ఇవన్నీ రజోగుణంలో పుట్టుతాయి. 


చ. అవి తొలుబామునం గలుగు నట్టి జనంబులు నీతు లిట్టి వి 
ట్టివి యవినీతు లన్మతి పటిష్టత గల్ల త్రివర్గ వర్తనం 
© ౧7౯ ౧ ౨ 
బు వెరవు నొంది యర్ధముల. బొంపిరివోవుచు( గామ సౌఖ్యవై 
భవముల. గ్రాలుచున్‌ మనుజ భావ నిరూఢత. బొల్లు రెంతయున్‌ 120 


ప్రతిపదార్థం: అవి= పైన వివరించిన గుణాలు; తొలుబామునన్‌= పూర్వజన్మలో; కలుగునట్టి జనంబులు= కలిగిన మనుష్యులు; 
ఇట్టివి నీతులు= ఇవి నీతులు; ఇట్టివి+అవినీతులు= ఇవి అవినీతులు; అన్‌+మతి= అనే బుద్దియొక్క; పటిష్టత+కల్గి= గట్టిదనం 
కలిగి; త్రివర్గ= మూడు పురుషార్థాల విషయంలో; వర్తనంబు= (ప్రవర్తించేటటువంటి; వెరపున్‌= పద్దతిని; ఒంది= పొంది; అర్థములన్‌= 
ధనసంపదలతో; పాంపిరి+పోవుచున్‌= అతిశయిస్తూ; కామ సౌఖ్య వైభవములన్‌= కోరికలను తీర్చుకొని సుఖవైభవాలతో; క్రాలుచున్‌= 
వైభవంతో (ప్రకాశిస్తూ; ఎంతయున్‌= మిక్కిలిగా; మనుజభావ నిరూఢతన్‌= మానుష భావంలో స్థిరులై; పొల్తురు= ఉంటారు. 


తాత్పర్యం: ఈ గుణాలు పూర్వజన్మం నుండీ సంక్రమించిన మనుష్యులు నీతి, అవినీతి అనే విచక్షణ కలిగిన 
పటిష్టమైన బుద్ది కలిగి, ధర్మార్థకామాల విషయంలో ఎట్లా ప్రవర్తించాలో తెలిసి, మిక్కిలి ధనసంపదలతో కోరికలు 
తీర్చుకొని సుఖంతోను వైభవంతోనూ అతిశయిస్తూ ప్రకాశిస్తారు. జీవితమంతా 'మానుష' భావంతోనే స్థిరంగా కాలం 
గడిపేస్తారు. 


అశ్వమేధపర్వము = ద్వితీయాశ్వాసము 155 


క. రాజసగుణములకుం గల । నైజ మెటు(గు వారు తజ్జనక వైకృతముల్‌ 
ధీజితములు గావింప(గ । నోజ గలిగి శుభదవృత్తి నొందుదు రెందున్‌. 121 


ప్రతిపదార్థం: రాజస గుణములకున్‌+కల= రాజసగుణాల కున్న; నైజము= స్వభావం; ఎజు(గువారు= తెలిసికొనేవారు; తద్‌+జనక= 
దానిని కలిగించే; వైకృతముల్‌= వికారాలను; ధీ= బుద్దిచేత; బితములు+కావింప(గన్‌= జయించినవిగా చేయటానికి; ఓజ+కలిగి= 
శక్తి కలిగి; శుభదవృత్తిన్‌= మేలు కలిగించే (ప్రవృత్తిని; ఎందున్‌+ఒందుదురు= ఎక్కడైనా పొందగలరు. 


తాత్సర్యం: రాజసగుణాల తత్త్యం ఇది అని ఎవరు గుర్తిస్తారో వారు తమ వివేకంతో రాజసగుణ వికారాలను 
జయించగలుగుతారు. మంచి దారిని ఏనాడైనా పొందగలుగుతారు. 


విశేషం: రాజసగుణానికి కొంత శిక్షణ కలిగితే సాత్తిక ప్రభావంలో పడిపోతుంది. అశిక్షితమైతే తామసంలోకి దిగిపోతుంది. సత్త 
తమస్సులే ఎవ్వరికీ పడని గుణభేదాలు. అందుకే 'గురు' సేవ ద్వారా గుణసంపదను నియంత్రించవచ్చునని పెద్ద లంటారు. 


సీ, సంతోషము సుప్రకాశత్వంబు( బ్రియమును । నానందమును గరుణాభిరతియు 
క్షమయును సత్యంబు శౌచంబు ధృతియు న । కార్వణ్యమును దితిక్షయు నహింస 
యును నార్జవంబును ననసూయయును గ్రోధ । రాహిత్యమును నసంరంభతయును 
సమత దాక్షిణ్యంబు శ్రద్దధానతయు న । క్రూరభావంబు హ్రీగౌరవంబు 


తే. సత్త్వజాతంబులివి పూర్వజన్మ సంక । లితము లైనట్టివా రహంకృతి మమత్వ 
మర్థతృష్ణ కామార్తి లే కతులబోధ । భరితులై యూర్ధ్వలోక వైభవము గండ్రు. 122 


ప్రతిపదార్థం: సంతోషమున్‌= సంతోషంగా ఉండటం; సుప్రకాశత్వంబున్‌= బాగా కాంతిమంతంగా ఉండటం; ప్రియమునున్‌= 
(ప్రేమగా ఉండటం; ఆనందమునున్‌= ఆనందమూ; కరుణా+అభిరతియున్‌= దయలో ఆసక్తి ఉండటం; క్షమయున్‌= క్షమాగుణం; 
సత్యంబు= సత్యపాలన; శౌచంబు= పవిత్రంగా ఉండటం; ధృతియున్‌= ధైర్యం; అకార్పణ్యమును= లోభగుణం లేకుండటం; 
తితిక్షయున్‌= ఓర్పు; అహింసయును= హింసచేయకుండా ఉండటం; ఆర్జవంబును= వంకరగా కాకుండా నేరుగా ప్రవర్తించటం; 
అనసూయయును= అసూయలేమి; (క్రోధరాహిత్యమును= కోధం లేకుండటం; అసంరంభతయును= ఉద్రేకం లేకుండా ఉండటం; 
సమత= అన్నిటిలోనూ సమత్వభావన కలిగి ఉండటం; దాక్షిణ్యంబు= కనికరం; (శద్దధానతయున్‌= నిష్టతోడి విశ్వాసం ఉండటం; 
అ(క్రూరభావంబున్‌= కఠినత్వం లేకుండటం; హ్రీ= సిగ్గు; గౌరవంబు= గురుభావం కలిగి ఉండటం; ఇవి= అనే ఈ గుణాలు; 
సత్య జాతంబులు= సత్త్యంలో పుట్టుతాయి (ఈ గుణాలు); పూర్వజన్మ సంకలితములు+ఐనట్టివారు= ఈ గుణాలలో పూర్వజన్మ 
సిద్దంగా కలవారు; అహంకృతి= అహంకారం; మమత్వము= మమకారం; అర్హతృష్ణ= ధనదాహం; కామ+అర్తి= కామంతో 
దుఃఖితుడుకావటం; లేక; అతుల= సాటిలేని; బోధ భరితులు+ఐ= జ్ఞానయుక్తులైన; ఊర (లోక వైభవమున్‌+కండ్రు= ఉత్తమలోక 
వైభవాలను పొందుతారు. 


తాత్పర్యం: సంతోషం, (ప్రకాశం, (పేమ, ఆనందం, కరుణ, క్షమాగుణం, సత్యం, శుచిత్వం, ధైర్యం, లోభరాహిత్యం. 
ఓర్పు, అహింస, చక్కని నడవడి, అసూయ లేమి, కోపం లేకుండటం, ఉద్రిక్తుడు కాకపోవటం, సమత్వం, కనికరం, 
నిష్టతోడి విశ్వాసం, కాఠిన్యం లేకుండా (ప్రవర్తించటం, లజ్జ, గౌరవం అనే ఈ గుణాలు సత్త్యంలో పుట్టుతాయి. ఈ 
గుణాలను పూర్వజన్మ సం(క్రమితాలుగా ఎవరు కలిగి ఉంటారో వారు అహంకార మమకారాలు లేక అర్ధ కామ 
దాహాలు లేక అసామాన్యజ్ఞాన సంపద కలిగి విముక్తిసాధనకు తగినవారుగా ఉంటారు. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను(డా గుణంబు లన్నిటి(। గనికొని తత్త దనుషక్తి గలుగనివా6.డ 
ప్పనిచే భుజింపగా( బడ(। డనఘాత్మకులార! మ్రింగు నత. డారాశిన్‌.' 123 


ప్రతిపదార్థం: వినుండు= బుషులారా వినండి; ఆ గుణంబులు+అన్నిటిన్‌= ఆ గుణాలన్నిటిని; కనికొని= తెలిసికొని; తత్తద్‌= 
వాటి వాటిలో; అనుషక్తి= మిక్కిలి కూడిక; కలుగనివాండు= లేనివాడు; ఆ+పనిచేన్‌= ఆ పనివలన; భుజింపంగా. బడ(కు= 
తినబడడు; అనఘ+ఆత్మకులార!= పుణ్యాత్ములారా!; అతండు= ఆ పుణ్యాత్ముడు; ఆ రాశిన్‌= ఆ కర్మ సముదాయాన్ని; 
మైంగున్‌= తినేస్తాడు (అతిక్రమిస్తాడు= కర్మనుండి విముక్తుడవుతాడు). 


తాత్పర్యం: బుషులారా! వినండి. ఆ గుణాల తత్త్వాన్ని దర్శించి ఆయా పనులలో ఆసక్తుడు కానివాడు ఆ పనివలన 
బంధించబడడు. పుణ్యాత్ములారా! అతడే ఆ కర్మ సముదాయాన్ని నియంత్రణలో ఉంచుకొనగలడు.” 


వ. అని చెప్పి యప్పరమేష్టి మజియును. 124 
తాత్సర్యం: అనిచెప్పి ఆ (బ్రహ్మదేవుడు ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ.  “వేర్వేట యుండవు వినుండు! గుణంబు ల | న్యోన్య సంకలితంబు లగుచు6 బరంగు 
సంగతత్వమునన సంసారయాత్రా ప్ర। వర్తనం బొనరించు; వానిలోన 
నెయ్యది మిగుల దోంపించె. దజ్జన్యంబు । లొలయు( బాయుటయు నొక్కొక్కమాటు 
గలుగు6; దమం బెజి/గమి యధికం బైన । స్రోతస్సధోముఖ స్రుతి రజస్సు 


ఆ.  లెటి(గినపుడు మధ్యసరణి సత్త్వమువృద్ది(। బొంద నూర్ధ్వవృత్తి బొందు; వీని 
మును ప్రకార భేదమున నెటింగించితి; । నవియు దుస్తరంబు లనఘులార! 125 


ప్రతిపదార్థం: అనఘులార!= పుణ్యాత్ములారా!; వినుండు= ఇంకా వినండి; గుణంబులు= ఈ త్రిగుణాలు; వేర్వేజన్‌= వేరు 
వేరుగా; ఉండవు= (ప్రవర్తించవు; అన్యోన్య= ఒకదానితో మరొకటి; సంకలితంబులు+అగుచున్‌= కలిసిపోయి; పరంగున్‌= ఉంటాయి; 
సంగతత్వమునన్‌+అ= కలయికవలననే; సంసారయాత్రా ప్రవర్తనంబు+ఒనరించున్‌= సంసారయా(త్ర జరిగిటట్టు చేస్తున్నది; 
వానిలోనన్‌= వాటిలో; ఏ+అది= ఏది; మిగులన్‌= అధికంగా; తోఫించెన్‌= (ప్రకటితమవుతుందో; తద్‌+జన్యంబులు= దానినుండి 
పుట్టిన ఇతరాలు; ఒలయున్‌= కలుగుతాయి; ఒక్కొక్కమాటు= ఒక్కొక్కసారి; పాయుటయున్‌= నశించటమూ; కలుగున్‌= 
ఉంటుంది; ఎజుంగమి= తెలియకపోవటం; అధికంబు+ఐ= అధికంకాగా పుట్టినటువంటి; (స్రోతస్సు= (ప్రవాహం; తమంబు= 
తమస్సు; అధోముఖ(స్రుతి= అధోముఖంగా (ప్రవహించేది; రజస్సు(లు)= రజోగుణం (ఇవి రెండూ ఇట్లా ఉంటాయి); ఎటీ6 
గినపుడు= జ్ఞానం ఉన్నప్పుడు; మధ్యసరణిన్‌+నడిమి ప్రవాహంగా; సత్త్యమువృద్దిపొందన్‌= సత్యం వృద్దికాగా; ఊర్ష్య వృత్తిన్‌ పొందున్‌= 
ఊర్ల ముఖంగా ప్రవహిస్తుంది; వీనిన్‌= ఏటిని; మును= ముందు; ప్రకారభేదమునన్‌= వాటి వాటి ప్రకారాలనుబట్టి; ఎజింగించితిన్‌= 
చెప్పాను; అవియున్‌= అవికూడా; దుస్తరంబులు= దాటటానికి చాలా కష్టమైనవి. 


తాత్పర్యం: 'పుణ్యాత్ములారా! ఈ గుణాలు వేరు వేరుగా ప్రవర్తించవు. ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయి. వీటి 
కలయికే సంసార యాత్రను జరిపిస్తున్నాయి. వాటిలో ఏది అధికంగా ప్రకటితమయితే దాని నుండి తక్కినవి పుట్టటమో, 
లోపించటమో జరుగుతూ ఉంటుంది. అజ్ఞానం పూర్తిగా వ్యాపిస్తే తమం పుట్టుతుంది. అపుడు రజోగుణం మనిషిని 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 157 


అధోగతికి ఈడుస్తుంది. సత్యం ఈ రెంటి నడుమా ఉంటూ పెరిగి ఊర (మార్గాన్ని అవలంబిస్తుంది. మునుపే ఈ 
గుణాలు ఒకదానిలో ఒకటి కలిసి ఏయే విధాలుగా (ప్రవర్తిస్తాయో చెప్పాను. వీటిని దాటి మనిషి బయటపడటం 
అసాధ్యమైన విషయం. 


నిశేషం: ముందు 114వ పద్యంనుండి ఇప్పటిదాకా గుణాల ప్రవృత్తినే వివరిస్తున్నాడు. 116లో వివరంగా ఈ గుణత్రయం ఎట్టా 


పనిచేస్తుందో వివరించాడు. దీనినే ఇక్కడ మరలా గుర్తు చేస్తున్నాడు. 


క. స్రోత సన జీవగమన । హేతు వగు దశా విశేష; మీ గుణమునందా 
నీ తెరువు నొందు నని కను(। డాతతమతులార! కరణ మగు నది త్రోవన్‌. 126 


ప్రతిపదార్థం: అతతమతులార!= విశాలమైన బుద్దులున్న ఓ బుషులారా!; స్రోతస్సు+అనన్‌= (ప్రవాహం అని ఇంతకుముందు 
చెప్పిన విషయం; జీవగమన హేతువు+అగు= జీవితం సాగటానికి కారణ భూతమైన; దశావిశేషము= ఒక దశ; ఈ 
గుణమునన్‌+తాను+ఈ తెరువున్‌+ఒందును= ఈ గుణాల (ప్రభేదంచేత ఆయా మార్గాన్ని పడుతుంది; అది= ఆ (ప్రవహమే; 
త్రోవన్‌= ఆ బాటలో; కరణము+అగున్‌= సాధన మవుతుంది. 


తాత్సర్యం: స్రోతస్సు అంత జీవితం సాగడానికి కారణభూతమైన ఒకానొకదశ. ఈ గుణంతో తానీదారిని పొందుతానని 
విశాలబుద్దులారా కనుక్కోండి. దీన్ని త్రోసివేయడమే చేయదగినపని. 


విశేషం: బీవితగమనం ఒక నదీ ప్రవాహంవంటిదే. అందుకే సోతస్సు' అనటం. ఎవరెవరి గుణభేదాలనుబట్టి వాడువాడు తన 
తన జీవితగమన దశలను, దిశలను, మార్గాలను, సాధనాలను వెదుక్కొంటాడు. అన్నిటికీ గుణభేదమే ప్రధానం. ఒకడు సాత్త్వికుడు. 
భగవదనుగ్రహం పొందాలన్నది ధ్యేయంగా ఉంచుకొంటాడు. (దశ- భక్తినిమార్గంగా ఎంచుకొంటాడు (దిశు- ఇదే వాడిజీవిత 
(స్రోతస్సు, పూజనో, పురస్కారాన్నో కరణంగా ఎంచుకొంటాడు (సాధనం). ఇట్లాగే తక్కిన గుణాలవారు వారు చేసే పనులను 
వారే నియంత్రించుకొంటారు. కాని, ఈ త్రిగుణాలూ, బంధహేతువులే అవుతాయి. 


వ. గుణత్రయంబునుం ద్రోచుట మే; లది త్రోవువడునట్టి వితృష్ణత్వంబు లేకుండు నేని. 127 


ప్రతిపదార్థం: గుణత్రయంబునున్‌= ఈ మూడు గుణాలను; త్రోచుట= విసర్జించటం; మేలు= ఉత్తమం; అది; త్రోవు+పడునట్టి= 
తోలగిపోయేటటువంటి; వితృషప్ణత్వంబు= దాహం లేకుండటం; లేకుండును+ఏని= లేకుండా ఉంటే. 


తాత్సర్యం: ఈ మూడు గుణాలూ విసర్జింపదగినవే. అవి తొలగిపోవాలంటే తృష్ణ (దురాశ) నశించాలి. అది నళించేమార్గం 
లేకపోతే-(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సాత్త్వికులకు దివము రజో । మత్త కలిత వర్తనులకు మధ్య భువన వా 
సత్త్వముదామసులకు నీ | చత్వ కరాధోజగంబు సంప్రాప్త మగున్‌. 128 
ప్రతిపదార్థం: సాత్త్సికులకున్‌= సత్వగుణంతోడి జీవితం గడిపినవారికి; దివమున్‌= స్వర్గమూ; రజోమత్త్య+కలిత+వర్తనులకున్‌= 
9 న జౌ 


రజోగుణంతో కలిసిన (ప్రవృత్తి కలవారికి; మధ్యభువన వాసత్వము= భూలోకవాసం; తామసులకున్‌= తమోగుణులకు; 
నీచత్వకర+అధోజగంబున్‌= నీచత్యాన్ని కలిగించే అధోజగత్తు; సం(ప్రాప్తము+అగున్‌= ప్రాప్తం అవుతాయి. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సాతికులు స్వర్గం, రజోగుణులు భూలోకం. తమోగుణులు నీచమైన నరకాన్ని పొందుతారు. 
నిశేషం: గుణకర్మలు జీవితం ఉన్నపుడు మా(త్రమే కాకుండా మరణానంతర జీవితంలో ఫలరూపంలో (ప్రవర్తిస్తాయని అర్థం. 


క. ధర్మార్థ కామ గోచర । కర్మములకు సాత్త్వికాదిక ప్రకర వికా 
రోర్ములు హేతువు లగు; ని। ష్మర్మత కేత దవధూతి గారణము సుండీ! 129 


ప్రతిపదార్థం: ధర్మ+అర్థ+కామ= ధర్మం, అర్థం, కామం; గోచర= గోచరించే; కర్మములకున్‌= కర్మలకు; సాతిక+ఆదిక (ప్రకర= 
సాత్మికం మొదలైన గుణ సమూహరూపమైన; వికార+ఊర్ములు= వికారా లనబడే అలలు; హేతువులు+అగున్‌= కారణాలు; 
అవుతాయి; నిష్కర్మతకున్‌= నిష్కర్మతను సాధించాలంటే; ఏతద్‌= ఈ అలలను; అవధూతి= ఎగరకొట్టటం; కారణము= 
కారణం; చుయీ!= సుమండీ! 

తాత్పర్యం: ధర్మార్థ కామాలు ప్రకటమయ్యే కర్మలకు కారణం సాత్మిక రాజస తామసాది గుణ సమూహంలో పుట్టే 
వికారాలు అనబడే అలలే. నిష్కర్మతను సాధించాలంటే ఈ అలలను ఎగరకొట్టాలి. అనగా వికారాలను అతిశయించిన 
గుణసమతను తద్ద్వారా నిర్గుణతను సాధించాలని అర్లం. 

(1. థ 


క. క్రమమున. బ్రాణంబు నపా। నము సత్త్వంబును రజస్సు నాకుం జూడన్‌ 
యమివరులార! యుదానము । దమ మిట్టుల శ్రుతియు సువిదితంబుగ జెప్పున్‌. 130 
ప్రతిపదార్థం: క్రమమునన్‌= (క్రమపద్దతిలో; ప్రాణంబు= ప్రాణవాయువు; సత్త్యంబును= సత్యం; అపానము= అపానవాయువు; 


రజస్సు= రజోగుణం; యమివరులార!= బుషి (శ్రేష్టులారా!; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; ఉదానము= ఉదానమే; తమము= 
తమోగుణం; (శ్రుతియున్‌= వేదం; ఇట్టులన్‌= ఇదే విధంగా; సువిదితంబుగన్‌= స్పష్టంగా; చెప్పున్‌= చెప్పుతున్నది. 


తాత్పర్యం: క్రమంగా ప్రాణమే సత్యం, అపానమే రజస్సు, తమమే ఉదానం, వేదమూ ఇట్లాగే చెప్పుతున్నది. 


క. జపమును దానము యజ్ఞము. । దపమును గర్తృజన చిత్తదశలును సత్వ్వా 

ద్యుపహితము లగుట నడచుం । ద్రిపథంబుల సాత్వికపు గతియ మే లెందున్‌. 131 
ప్రతిపదార్థం: జపమును= జపమూ; దానమున్‌= దానమూ; యజ్ఞమున్‌= యజ్ఞమూ; తపమునున్‌= తపస్ఫూ; కర్భజన చిత్త 
దశలునున్‌= పనిచేసేవారి మనస్సులూ; సత్త్య+ఆది+ఉపహితములు+అగుట= సత్యము మొదలైన త్రిగుణాలకింద అణగిఉండటం; 
త్రిపథంబులన్‌= మూడు దారులలోనూ; నడచున్‌= నడుస్తాయి; ఎందున్‌= ఎప్పుడైనా; సాత్మికపు గతియ= సాత్తికమైన గమనమే; 
మేలు= శ్రేష్టమైనది. 
తాత్పర్యం: జపం, దానం, యజ్ఞం, తపస్సు చేసేవారి మనస్సులు సత్తాది గుణాలచేత (ప్రేరణ పొందినపుడు అవి 
మూడు దారులలోనే నడుస్తాయి. కాని, ఈ దారులలో సాత్మికమే ఉత్తమమైనది. 


క. విను డెక్కున తక్కువ లే । క నయము నెనసిన గుణత్రయంబును జూరే 
వినుతా వ్యక్తం బనంగా€। జను తత్త్వము శివ మచలము శాశ్వత మరయున్‌. 132 


అశ్వమేధపర్వము a ద్వితీయాశ్వాసము 159 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; ఎక్కువ; తక్కువ; లేక= లేకుండా; అనయమున్‌= ఎల్లప్పుడూ; ఎనసిన= కలిసిన; 
గుణత్రయంబును= గుణత్రయం; వినుత= గొప్పదైన; అవ్యక్తంబు+అనంగాన్‌= అవ్యక్తం అని చనుతత్త్యము= పిలువబడే 
తత్త్యం; అరయన్‌= బాగా చూస్తే (అది); శివము= శుభప్రదం; అచలము= చలనం లేనిది; శాశ్యతము= శాశ్వతమైనది; చూరే= 
చూడరే (సుడీ!); 

తాత్పర్యం: బుషులారా! వినండి. ఎక్కువ తక్కువ లేక ఎల్లప్పుడూ కలిసిన గుణత్రయమే “అవ్యక్త” అని ప్రసిద్దమైన 
మహాతత్త్యం. అది శుభప్రదం, చలనం లేనిది. శాశ్వత మైనది కూడా సుమండీ! 


క. సదసత్రకార నిత్యం । బది; దాని తెఐిం గెటుంగు నాతండు విజ్ఞా 
నదళావధూత గుణుండై । యదీనగతి. బొందంగను నిరామయపదమున్‌.” 133 


ప్రతిపదార్థం: అది= ఆ అవ్యక్తపదం; సత్‌+అసత్‌+ప్రకార నిత్యంబు= సత్తుకు అసత్తుకు అతీతమైన నిత్యతత్త్యం; దాని తెణంగు= 
దాని పద్ధతి; ఎబుంగు+అత(డు= తెలిసినవాడు; విజ్ఞాన+దళ+అవధూత+గుణు(డు+ఐ= విజ్ఞానమనే దళంచేత 
పరిశుభ్రంచేయబడిన; గుణాలు కలవాడై; అదీనగతిన్‌= ఏ ఆర్తిపాలూ కాకుండా; నిరామయ పదమున్‌= ఏ లోపమూ లేని 
మోక్షస్థానాన్ని; పొందన్‌+కనున్‌= పొందగలుగుతాడు. 


తాత్పర్యం: ఆ అవ్యక్తపదం సత్తు, అసత్తులకు అతీతమైన నిత్యతత్త్యం. దాని తత్త్వం తెలిసినవాడు విజ్ఞానంచేత 
యే! రూ ఇ 
పవిత్రుడై గుణత్రయానికి అతీతుడై ఏ కొరతా లేని శాశ్వతమైన మోక్షస్థానాన్ని సులభంగా పొందగలుగుతాడు. 


వ. అని యుపదేశించి వివరించి వెండియు. 134 


తాత్సర్యం: అని విరించి ఉపదేశంచేసి వివరించినవాడై మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మనోబుద్ధ్యహంకారాది తత్వప్రకారము (సం. 14-40-1) 


(ఈక 


“అవ్యక్తమునను మహత్తత్వ ముదయించు । నది బుద్దిమతి ధృతిఖ్యాతి సంవి 
దుపలబ్ది నామంబు వొంది యెందును గని | విని చని కావించి విభుత నొప్పు; 
దాన నహంకార తత్త్వంబునకు. గల్లు; బ్రభవంబు; వినుండు! తద్దావితాత్మ 

క 1 వస బ్ర 
కంబై ప్రవర్తించు. గార్యనీతుల లోక । మఖిలంబు; వర్ణత్రయ ప్రజనితు 


తే.  లధ్యయనమును వ్రతమును నధ్వరంబు(। దపము మొదలైన క్రియ; లందు€ దగిలి నడచు 
టెల్ల దద్వాప్తి( జేసియ తెల్ల మింత । జగము రంజిల్లు దాని తేజంబువలన. 135 


ప్రతిపదార్థం: వినుండు= బుషులారా వినండి; అవ్యక్తమునను= అవ్యక్తంలో; మహత్‌+తత్త్యము+ఉదయించున్‌= మహత్తు అనే 
తత్వం పుడుతుంది; అది= ఆ మహత్తు; బుద్ది, మతి, ధృతి, ఖ్యాతి, సంవిత్తు, ఉపలబ్దీ నామంబులు+ఒంది= అనే పేరు కలిగి; 
ఎందునున్‌= సర్వత్రా; కని= చూడటం; విని= వినటం; చని= వెళ్ళటం; కావించి= పనిచేయటం; విభుతన్‌= అధికారంతో; 
ఒప్పున్‌= (ప్రకాశిస్తుంది; దానన్‌= దానినుండి; అహంకార తత్త్యంబునకున్‌= అహంకారమనబడే తత్త్వానికి; ప్రభవంబు= పుట్టుక; 
కల్లున్‌= కలుగుతుంది; తద్‌+భావిత+ఆత్మకంబు+ఐ= ఆ అహంకారభావం ఆత్మగా కలిగి (ఆ అహంకారంతోనే); లోకము 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 941 


తే. 'నన్నునీ నర్హులెల్ల నిం దున్నవారు; । వార యెటి(గి చేయుదురు వివాహ మనుచు 
వనజనేత్ర యంతఃపురంబునకు( జనియె; నరిగె( దన లతాగ్భహమున కర్దునుండు. 189 


ప్రతిపదార్థం: నన్నున్‌; ఈన్‌= ఇవ్వటానికి; అర్హులు+ఎల్లన్‌= తగినవారంతా; ఇందున్‌= ఇక్కడ; ఉన్నవారు= ఉండేవారే; 
వారు+అ= వారే; ఎటింగి చేయుదురు= తెలిసి చేస్తారు; వివాహము= పెండ్లి; అనుచున్‌= అంటూ; వనజ, నే(త్ర= 
పద్మాలవంటికన్నులు కలది-సుభద్ర; అంతఃపురంబునకున్‌= అంతఃపురానికి; చనియెన్‌= వెళ్ళింది; అర్జునుండు; తన= 
తనయొక్క; లతా, గృహమునకున్‌= తీగెలతో నిర్మించిన ఇంటికిన్‌, పొదరింటికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'నన్ను ఇవ్వటానికి అర్హలైనవాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళే తెలిసికొని వివాహం చేస్తా రంటూ 
సుభద్ర అంతఃపురానికి వెళ్ళింది. తరువాత అర్జునుడు తన పొదరింటికి వెళ్ళాడు. 


విశేషం: శ్రీకృష్ణుడే సుభద్రార్జునుల వివాహవ్యూహాన్ని రచించాడని తెలిసిన తరువాత సుభద్ర తనంత తాను గాంధర్వ 
వివాహానికి ఒడబడటం ఉచితం కాదు. సూత్రధారుడు అయిన కృష్ణుడే సమయాన్ని గమనించి సముచిత విధంగా సమర్పించ 
నున్నాడని సన్నివేశం ధ్వనింపచేస్తున్నది. అంతరంగంలో ఇష్టమే కాని ఈ అంతర్నాటకమెందుకో తెలిసిన తరువాతనే 
వివాహంకావటం ఇరువురికీ మంచిది అన్న భావాన్ని వ్యంగ్యంగా సూచించిన వివేకవతి, లజ్ఞావతి సుభద్ర. అర్జునునికి రహస్యం 
చెప్పి తనకు చెప్పకుండా ఉంచిన పెద్దలే తనను ఇస్తారులే; అంతవరకు నాకు తెలిసిందని నేను ఎందుకు బైటపడాలి? అన్న 
గూఢాభిమానంకూడా ఆమె మాటలలో ప్రతీయమానమౌతున్నది. పైపెచ్చు ఆ మాటలు తేటగీతి పూర్వార్హంలో సమతను 
ప్రదర్శించటం, ఉత్తరార్హంలో వాళ్ళచర్యలు సమంగా రెండుచరణాలలో వర్లింపబడటంవలన పద్య రచనలో సమత అనే గుణం 
శోభిస్తున్నది. (సంపా.) 


వ. అయ్యిరువుర యన్యోన్యప్రణయంబులు దనదివ్యజ్ఞానంబునం జేసి దివ్యపురుషుండు పురుషోత్తముం డెటింగి, 
యర్హునునకు భోజనవిధు లమర్వ రుక్షిణీదేవిం బంచి, యొక్కనా( డేకాంతంబున దేవకీవసుదేవప్రద్యుమ్న 
సాంబసంకర్షణసారణసాత్యకు లకు నర్గ్జును స్థితియును' నాతనియందు సుభద్రనెయ్యంబును నెలింగించి, 
తమతొల్లింటి విచారంబున కనుగుణం బగుటకు సంతసిల్లి, బలదేవాదు లెబుంగకుండ సుభద్రార్డునుల వివాహంబు 
సేయ సమకట్టి, తమనిశ్హయం బయ్యిరువురకుం జెప్పి, పశుపతిపూజా మహోత్సవవ్యాజంబున నఖిలయాదవ 
భోజాంధకవృష్టివరులతో నంతర్జ్వీపంబునకుం జని. 190 


ప్రతిపదార్థం: ఆ+ఇరువుర= ఆ సుభ(ద్రార్దనులయొక్క; అన్యోన్య, ప్రణయంబులు= పరస్పర్యపమలు; తన 
దివ్యజ్ఞానంబునన్‌+చేసి= తన దివ్యజ్ఞానంచేత; దివ్య, పురుషుండు; పురుష+ఉత్తముండు= పురుషులలో శ్రేష్టుడు - శ్రీకృష్ణుడు; 
ఎజీంగి= తెలిసికొని; అర్జునునకున్‌= అర్జునునికి; భోజన, విధులు= భోజన సంబంధకార్యములు; అమర్చన్‌= అమర్చుటకు; 
రుక్మిణీదేవిన్‌; పంచి= పంపి; ఒక్కనా(డు; ఏకాంతంబునన్‌= ఏకాంతంలో; దేవకీ, వసుదేవ, ప్రద్యుమ్న, సాంబ, సంకర్షణ, 
సారణ, సాత్యకులకున్‌; అర్జును స్థితియును= అర్జునుని ఉనికిని; అతని అందున్‌= అతనిపై; సుభద్ర, నెయ్యంబును= 
సుభద్రయొక్క స్నేహాన్ని; ఎతింగించి= తెలిపి; తమ, తొల్లింటి= తమ పూర్వపు; విచారంబునకున్‌= ఆలోచనకు; అనుగుణంబు= 
తగినది; అగుటకున్‌= కావటానికి; సంతసిల్లి; బలదేవ+ఆదులు= బలరాముడు మొదలైనవాళ్ళు; ఎణుంగకుండన్‌= తెలియకుండా; 
సుభద్రా+అర్జునుల= సుభద్రార్దునుల; వివాహంబు= పెండ్లి; చేయన్‌= చేయటానికి; సమకట్టి= పూనుకొని; తమ, నిశ్చయంబు= 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 

అఖిలంబున్‌= ఈలోకమంతా; కార్యనీతులన్‌= కర్మవిధులలో; ప్రవర్తించున్‌= ప్రవర్తిస్తుంది; తద్‌+వ్యాప్తిన్‌+చేసి+అ= ఆ అహంకార 
(ప్రభావంవలననే; వర్లత్రయ 'ప్రజనితులు= మూడు వర్ణాలలో పుట్టినవారూ; అధ్యయనమును= వేదాది అధ్యయనాన్ని; (వ్రతమునున్‌= 
దీక్షను; అధ్వరంబున్‌= యాగాన్ని; తపము మొదలైన (క్రియలందున్‌+తగిలి= తపస్సు మొదలైన పనులలో మగ్నులై; నడచుట 
ఎల్లన్‌= నడపటం అంతా; ఇంత+తెల్లము= ఇది స్పష్టం; దాని తేజంబువలనన్‌= దాని కాంతివలననే; జగము రంజిల్లున్‌= 
ప్రపంచం (ప్రకాశిస్తున్నది. 


తాత్సర్యం: బుషులారా! వినండి! ఆ అవ్యక్తంలో మహత్తు పుట్టుతుంది. ఆ మహత్తునే బుద్ది, మతి, ధృతి, సంవిత్తు, 
ఉపలబ్ది అనే పేర్లతో పిలుస్తారు. సృష్టిలో జరిగే అన్ని పనులను చేసేది, చూసేది, వినేది, జరిపేది అదే. అందుకే అది 
సృష్టికి ప్రభువు. దానినుండి అహంకార తత్తం పుట్టుతుంది. ఈ లోకం కర్మరీతులలో ఇన్ని విధాలుగా ప్రవర్తించటానికి 
ఈ అహంకార భావనే మూలం. మూడువర్ణాలలో- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో పుట్టినవారు చేసే అధ్యయన, వ్రత, 
యజ్ఞ తపస్సులన్నీ ఈ అహంకారంచేతనే అనటం స్పష్టం. ఈ లోకంలోని ఆకర్షణ అంతా ఈ అహంకారతత్త్య 


క. వినుండా తత్త్వంబున సం । జనితము లగు మేదినియును జలమును దేజం 
బును వాయువు నాకాశము । ననగ మహాభూతములు నిరతిశయ మహిమన్‌. 136 


ప్రతిపదార్థం: వినుండు= ఈ అహంకార మనే తత్త్వం ఇంకా ఏం చేస్తుందో వినండి; ఆ తత్త్యంబునన్‌= ఆ అహంకారంలో; 
మేదినియును= భూమి; జలమును= నీరు; తేజంబును= అన్నీ; వాయువున్‌= గాలి; ఆకాశము; అనంగన్‌= అని పేర్లు గల; 
మహాభూతములు= పంచ మహాభూతాలు; (దాని); నిరతిశయ= గొప్ప; మహిమన్‌= (ప్రభావంచేత; సంజనితములు+అగున్‌= 
పుట్టుతున్నాయి. 


తాత్సర్యం: ఈ అహంకారం అనే తత్తానికున్న అపారమైన ప్రభావంచేతనే పృథివ్యాపస్తే జోవాయు రాకాశా లనబడే 
పంచమహాభూతాలు పుట్టుతున్నాయి. 


తే. తద్దుణంబులు సూరె గంధంబు రసము । రూప సంస్పర్శ శబ్దముల్‌ రూఢ భంగి 

బర6గు నివ్వియముల పాల్పడ్డ మనసు । గలుగు జంతువు మోహాంధకార మొందు. 137 
ప్రతిపదార్థం: తద్‌+గుణంబులు= ఆ మహాభూతాల గుణాలే; చూరె!= సుమండీ!; గంధంబు= వాసన (పృథ్వి); రసము= రసం; 
రూపం; సంస్పర్శ= తాకిడి; శబ్దముల్‌= శబ్దము; రూఢభంగిన్‌= ఆయాభూతాలనుండి పుట్టినవిగా; పరంగున్‌= (ప్రవర్తిస్తాయి; 
-ఈ+విషయములన్‌= ఈగుణజన్యమైన సుఖాలలో; పాల్పడ్డ+మనసు+కలుగు+జంతువు= తగులుకొన్న మనసున్న (ప్రాణి; 
మోహ+అంధకారము= మోహమనే చీకటిని; పొందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: ఆ భూతాల గుణాలే గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు అనబడేవి. ఈ గుణాలనుండి కలిగే విషయ 
(ఇంద్రియ) సుఖాలలో ఏ ప్రాణి మనస్సు తగులుకొంటుందో అది మోహం అనే చీకటిలో మునిగిపోతుంది. 


విశేషం: జ్ఞానానికి వివేకం, అజ్ఞానానికి మోహం (ప్రధాన ధర్మాలుగా గుర్తించాలి. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 161 


క దీన సకల జంతువులును । లీనము లగుచుండు( దమ యలీన స్మృతి దై 
ర్యానూనం బగు నిర్మల । మానసముల( బొరయనీరు మహితార్యజనుల్‌. 138 


ప్రతిపదార్థం: దీనన్‌= ఈ మోహాంధకారంలో; సకలజంతువులునున్‌= అన్ని ప్రాణులూ; లీనములు+అగుచున్‌+ఉండున్‌= 
పడిపొతూ ఉంటాయి; మహిత+ఆర్యజనుల్‌= గొప్పవారైన పుణ్యాత్ములు (జ్ఞానులు); తమ= తమవైన; అలీన= మునగని; 
స్మృతి+ధైర్య+ అనూనంబు+అగు= ఆత్మ స్మరణవలన, ధృతివలన కలిగిన స్థిరత్వంతో కూడుకొన్న; నిర్మల మానసములన్‌= 
నిర్మలమైన మనస్సులను; పొరయవీరు= ఈ మోహంలో పడనీయరు. 

తాత్సర్యం: సాధారణంగా ప్రాణాలన్నీ ఈ మోహాంధకారంలో కూరుకొనిపోతాయి. బయటికి రాజాలవు. పుణ్యాత్ములైన 
జ్ఞానులు తమ నిస్ఫంగమైన మనస్సులతో ఆత్మ సృతివలన లభించిన ధైర్యంతో స్థిరంగా నిలిచి ఆ మోహంలో 
పడకుండా బయటపడతారు. 


క. విషయంబులు నశ్వరములు । విష సన్నిభములు సమగ్ర వికృత జనకముల్‌ 

ధిషణాగుణముల నెల్లంగ। లుషములుగా జేయు మోహలోభకరము లై. 139 
ప్రతిపదార్థం: విషయంబులు= విషయసుఖాలు; నశ్వరములు= అశాశ్వతాలైనవి; విషసన్నిభములు= విషతుల్యాలు; సమ(గ= 
మిక్కిలి; వికృత జనకముల్‌= వికారాలను కలిగిస్తాయి; మోహ లోభకరములు+ఐ= మోహాన్ని; లోభాన్ని పుట్టించి; దిషణాగుణములన్‌+ 
ఎల్లన్‌= బుద్దికి సంబంధించిన మంచి ఆలోచనలను అన్నిటినీ; కలుషములుగాన్‌+చేయున్‌= పక్కదారి పట్టించి పాప సంకలితాలు 
చేస్తాయి. 
తాత్సర్యం: విషయసుఖాలు అశాశ్వతాలు, విషతుల్యాలు, అన్ని వికారాలకు మూలమవుతాయి. మోహాన్ని లోభాన్ని 
కలిగిస్తాయి. సదాలోచనలను దురాలోచనలుగా మార్చి మనిషిని పాపంలో తోస్తాయి. 


ఆ. మాంసశోణితాస్టిమయ శరీరంబుల(। దారు గాంగ లగ్గ తలంచునట్టి 

కృపణజనులు వీని కీడు గాన(గ లేక । చిక్కి చెడుదు; రింత నిక్కునంబు. 140 
ప్రతిపదార్థం: మాంస= మాంసంతోనూ; శోణిత= రక్తంతోనూ; అస్థిమయ= ఎముకలతోనూ కూడిన; శరీరంబులన్‌= దేహాలను; 
తారు+కాంగన్‌= తాము అని; లగ్గ తలయనట్టి= మిక్కిలిగా భావించే; కృపణ జనులు= దీన జనులు; నీని= ఈ అవయవాల; 


కీడు= అపాయం; కానంగలేక= చూడలేక; చిక్కి= మోహబంధంలో చిక్కుకొని; చెడుదురు= పాడైపోతారు; ఇంత= ఇది; నిక్కువంబు= 


నిజం. 


తాత్పర్యం: మాంస, రక్త, అస్థిమయమైన ఈ శరీరాలనే తా మనుకొనే నీచమానవులు ఈ అవయవాలవలన (ఇంద్రియ 
సుఖాలవలన) కలిగే మోహబంధాన్ని గుర్తించలేక, అందులోనే కూరుకుపోయి నశిస్తారు. ఇంతమా(త్రం నిజం. 


వ. పండితులు వీని చేతం జెడ' రని పలికి పద్మసంభవుండు వెండియు. 141 


తాత్సర్యం: పండితులైనవారు ఈ ఇంద్రియ సుఖాలచేత చెడిపోరని చెప్పి (బ్రహ్మదేవుడు మరలా (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఇక్కడ పండితులంటే జ్ఞానులని అర్హం. శాస్త్రజ్ఞానాన్ని పండి అంటారు. అది కలిగినవాడు పండితుడు. 
జ థి ఇ 


తే. అంతరాత్మ యనంగ బ్రాణాది పంచ । కమును వాజ్మనోబుద్దులు.గా నిరూఢి 
గలుగు నీ యష్టకంబు లోకమున కెల్లం। దా నుపాదాన కారణత్వము వహించు. 142 


ప్రతిపదార్థం: అంతరాత్మ+అనంగన్‌= అంతరాత్మ అనే పేరుతో; ప్రాణాదిపంచకమునున్‌= పంచప్రాణాలు; వాక్‌+మనస్‌+ 
బుద్దులుగాన్‌= వాక్కు, మనస్సు, బుద్ది అనే ఈ మూడు (5+3) పేర్లతో; నిరూఢి+కలుగు+ఈ+అష్టకంబు= (ప్రసిద్దిగల ఈ 
ఎనిమిది; లోకమునకెల్లన్‌= లోకానికంతా; తాను= ఈ అంతరాత్మ; ఉపాదాన కారణత్వము+వహించున్‌= సమవాయి కారణం 
అవుతుంది. 


తాత్సర్యం: పంచప్రాణాలు, వాక్కు, మనస్సు, బుద్ది అనే ఈ ఎనిమిది కలిసి “అంతరాత్మ అని పేరుపొంది ఈ 
లోకానికి ఉపాదానకారణం అవుతున్నది. 


విశేషం: 'కుుండ' తయారుచేయటానికి మన్ను ఉపాదాన కారణం అని తర్కశా(స్రం వివరిస్తున్నది. ఈ లోకం ఏర్పడటానికి అట్లా 
ప్రాణాదులు కారణాలు అవుతున్నాయి. అందుకే “ఆత్మ ఉపాదాన కారణమని చెప్పుతున్నారు. 


వ. ఇవ్విధంబునం గనుంగొనుట బోధంబునకు నిదానంబు. 143 
తాత్పర్యం: ఈ విధంగా దర్శించటం జ్ఞానానికి మూలకారణమవుతుంది. 


సీ. వినుడహంకార సంజనితంబు లగు చక్షు । రాదిక బుద్దీంద్రియములు. బాద 
ముఖ్యకర్మేంద్రియములను మనంబునకు । నేకాదశేంద్రియానీక మీక 
డింది సందడి. బడి కుందక యందేది | యింపేని.దనవంక కీడ్వ( జాలు 
బుద్ధితత్త్వము గల్లు శుద్ధాత్మకుండు పర । తత్త్వంబు గనుటకు6 దా వలంతి 


తే... యని యెటింగించి మజియు నిట్లను నజుండు । స్వేదముద్దేద మండ మన్వీనం బుట్టు 
నధమ మధ్యమోత్తమ దశలైన భూత । రాసు లత్యుత్తమములు జరాయుజములు. 144 


ప్రతిపదార్థం: వినుండు= భూతరాసుల ఉత్పత్తి వినండి; అహంకార= మహత్తునుండి పుట్టిన అహంకారం నుండి; సంజనితంబులు+ 
అగు= పుట్టిన; చక్షుస్‌+ఆదిక= కన్నులు మొదలైన; బుద్ది+ఇం(ద్రియములున్‌= జ్ఞానేంద్రియాలు; పాదముఖ్య= పాదాలు మొదలైన; 
కర్మేంద్రియములను; మనంబును= మనస్సు; ఏకాదశ+ఇం(ద్రియ+అనీకము= అన్నవి పదకొండు ఇంద్రియాల సమూహం; 
కడింది సందడిన్‌= మిక్కిలి అయిన సందడిలో; పడి= పడిపోయిన; కుందక= దుఃఖించక; అందున్‌+ఏది= వాటిలో ఏది; ఇంపు+ఏనిన్‌= 
ఇష్టమైతే; తనవంకకున్‌= తన వైపునకు; ఈడ్వన్‌+చాలు= లాగ కలిగిన; బుద్దితత్త్యము+కల్లు= బుద్ది తత్త్యం కలిగిన; శుద్దాత్మకుడు= 
పరిశుద్ధమైన ఆత్మ ద్రవ్యం ఉన్నవాడు; పరతత్త్యంబున్‌+కనుటకున్‌= పరతత్త్యాన్ని దర్శించటానికి; తాన్‌+వలంతి= తాను సమర్ధుడు; 
అని; ఎజింగించి= తెలిపి; అజుండు= (బ్రహ్మ; మజీయున్‌+ఇట్టు+అనున్‌= ఇంకా ఇట్టా అన్నాడు; స్వేదము= చెమటనుండి; 
ఉద్భేదము= నేలను చీల్చుకొని బయటికి రావటం; అండము= గుడ్డునుండి; అన్‌+వీనన్‌= అనే ఈ మూడు రీతులలో; అధమ, 
మధ్యమ, ఉత్తమ దశలు+ఐన= అధమ, మధ్యమం ఉత్తమం అని చెప్పదగ్గ దశలు కలిగిన; భూతరాసులు= ప్రాణిసమూహాలు; 
పుట్టున్‌= జన్మిస్తాయి; జరాయుజములు= మావివలన జన్మించేవి; అతి+ఉత్తమములు= మిక్కిలి (్రేష్టాలు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 163 


తాత్పర్యం: అని తెలిపి బ్రహ్మ ఇంకా ఇట్టా అన్నాడు. స్వేదం నుండి నేలనుండి (గ్రుడ్డునుండి అధమ మధ్యమ 
ఉత్తమదశలుగల జీవరాసులు పుట్టుతాయి. జరాయుజములు మిక్కిలి ఉత్తమమైనవి. 


వ. భూత తారతమ్య జ్ల్ఞానంబు మాననీయం బగుట నిట్లు సెప్పితి; నధ్యాత్మాదులం జెప్పెద(; దద్వేదిత్వంబు 
ar ౧m 
విద్యామూలంబై యుండు; నవధానంబుతో వినుండు. 145 


వ్రతివదార్దం: భూత= ప్రాణులలోని; తారతమ్యజ్ఞానంబు= ఎక్కువ తక్కువ తనాలను గురించిన తెలివిడి; 
మాననీయంబు+అగుటన్‌= (ప్రశస్తమైనది కాబట్టి; ఇట్టు+చెప్పితిన్‌= ఇట్లా చెప్పాను; అధ్యాత్మాదులన్‌+చెప్పెదన్‌= ఆత్మను 
ఆ(శ్రయించినవాటిని గురించి చెప్పుతాను; తద్‌+వేదిత్వంబు= ఆత్మను గురించి తెలిసికొనటం; విద్యామూలంబు+ఐ+ఉండున్‌= 
విద్యద్వారా సాధ్యం; అవధానంబుతోన్‌ వినుండు= ఏకాగ్ర చిత్తంతో వినండి. 


తాత్సర్యం: ప్రాణరాశిలోని ఉత్తమ మధ్యమాది భేదాలనుగురించి తెలియటం చాలా ముఖ్యం కాబట్టి ఇట్లా చెప్పాను. 
ఇక అధ్యాత్మ విషయాలను (ప్రస్తావిస్తాను. దానిని గురించి తెలిసికొనటం విద్యద్యారా మాత్రమే సాధ్యం. జాగ్రత్తగా 
వినండి. 


విశేషం: ప్రకృతిని గురించిన లౌకిక పరిజ్ఞానమంతా 'అవిద్య' అని, ఆత్మను గురించిన వేదోపనిషద్విద్య మాత్రమే 'విద్య' అని 
అది జ్ఞానరూపమని బంధ వినిర్ముక్తిహితువని భారత సంప్రదాయం చెప్పుతున్నది. 
క. అంబరమాది యనిల తే। జోంబుధరలు వరుసతోడ నగు. జూరె ద్వితీ 

యంబు( దృతీయంబు( జతు । రంబును బంచమము భూతతతి యట్లుండున్‌. 146 
ప్రతిపదార్థం: అంబరము+అది= ఆకాశం మొదటిది; అనిల= వాయువు; తేజస్‌= అగ్ని; అంబు= నీరు; ధర+లు= భూమి 


(ఇవి); వరుసతోడన్‌= వరుసగా; ద్వితీయంబు= రెండవది; తృతీయంబు= మూడవది; చతుర్ధ్థంబును= నాలుగవది; పంచమమున్‌= 
ఐదవది; అగున్‌+చూరె= అవుతాయి సుమండీ!; భూతతతి= భూతరాళి; అట్టు+ఉండున్‌= అట్టా ఉంటుంది. 


తాత్సర్యం: పంచభూతాల వరుస గురించి చెప్పుతున్నాడు. మొదటిది ఆకాశం, రెండవది వాయువు, మూడవది అగ్ని, 
నాలుగవది నీరు, ఐదవది భూమి. భూతరాశి ఇట్టా ఏర్పడింది. 


నిశేషం: ఆకాశాద్యాయుః, వాయోరగ్నిః అగ్నేరాపః ఆపః పృథివీ - అని ప్రాచీన సంప్రదాయంలో చెప్పారు. 
వ. అధ్యాత్మాదులు భూతాధిష్టానంబులు గావున భూతంబుల ము న్నుపన్యసించితి. 147 


YA 


ప్రతిపదార్థం: అధ్యాత్మాదులు భూతాలను ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి భూతాలను గురించి ముందు చెప్పాను. 


(ఈక 


శ్రోత్ర మధ్యాత్మంబు సూరి శబ్దం బధి । భూతంబు దిశలు ప్రబుద్దులార! 
యధిదైవతము చర్మమధ్యాత్మ మందలి । సంస్పర్శ మధిభూత సంజ్ఞకంబు; 
దానికి నధిదైవతంబు విద్యుత్తు; నే । త్రంబు దా నధ్యాత్మకంబు రూప 
మధిభూత మాదిత్యు( డధిదైవతము జిహ్వ  యధ్యాత్మకము రస మారయంగ 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. దాని యధిభూత ముడుపతి తదధిదైవ । తంబు ఘ్రాణ మధ్యాత్మంబు దల(ప గంధ 
మంచితాధిభూతము దదీయాధిదైవ । తంబు మారుత మండ్రు విద్వజ్ఞనములు. 148 


ప్రతిపదార్థం: (శోత్రము= చెవి; అధ్యాత్మంబు+చూరె= అధ్యాత్మం సుడీ!; ప్రబుద్దులార!= ఓ జ్ఞానులారా!; అధిభూతంబు= 
అధిభూతం; దిశలు= దిక్కులు (అధిదైవతము); చర్మము; అధ్యాత్మము; అందలి= చర్మంలోని సంస్పర్శ= తాకుడు లక్షణం; 
అధిభూతసంజ్ఞకంబు= అధి భూతం; దానికి అధిదైవతంబు= అధి దైవతం; విద్యుత్తు= మెరుపు; నేతంబు+తాన్‌= కన్ను; 
అధ్యాత్మకంబు; రూపము; అధిభూతము= అధిదైవతము; ఆదిత్యుండు= సూర్యుడు, జిహ్య= నోరు; అధ్యాత్మికము= దాని 
అధిభూతము+అరయంగన్‌+రసము= దాని అధిభూతం రసం; తద్‌+అధిదైవతంబు+ఉడుపతి= చంద్రుడు దానికి అధిదైవతం; 
(ఘాణము= ముక్కు; అధ్యాత్మంబు; తలధగున్‌= ఆలోచించగా; గంధము+అంచిత+అధిభూతము= దాని అధిభూతమే గంధం; 
తదీయ+అధిదైవతంబు మారుతము= దాని అధిదైవతం వాయువు అని; విద్వజ్ఞనములు= పండితులు; అంధడ్రు= అంటారు. 


తాత్సర్యం: ఓ జ్ఞానులారా! వినండి అధ్యాత్మ, అధిభూత, అదిదైవతాలని మూడు తీరులుగా భూతరాళి ప్రకృతితో 
సంబంధం కలిగి అధ్యాత్మ విద్యామూలంగా మారుతున్నది. 


అధ్యాత్మము అధిభూతము అధిదైనతము 


చెవి శబ్దం దిక్కు 
చర్మం స్పర్శ విద్యుత్తు 
కన్ను రూపం సూర్యుడు 
నోరు రసం చంద్రుడు 
ముక్కు గంధం వాయువు 


'విద్య' అనగా ఈ జ్ఞానేంద్రియాలకు, పంచభూతాల గుణాలకు, అధిదైవతాలైన సూర్యచం(ద్రాదులు ఉన్నారని 
గుర్తించటమే. దైవత, భూత, ఆత్మ, సంజ్ఞలచేత తెలిసే విషయం ఏమిటంటే ప్రత్యవయవం SO) నిర్దేశించి నడి పించే 
దైవశక్తి కలదని. దానినే 'ఆత్మ' జ్ఞానమంటాం. 


వ. ఇది బుద్దీంద్రియ ప్రపంచంబు. 149 
తాత్సర్యం: ఇది జ్ఞానేంద్రియ ప్రపంచస్వరూపం. 


సీ, పాదపాయూపస్థ పాణి వాగ్వర్గంబు । కర్మేంద్రియములు సత్మర్ములార! 
యధ్యాత్మములు వాని కగు నధిభూతముల్‌ । గంతవ్యమును విసర్గమును శుక్ర 
మును గ్రమవృత్తిమై వినుండు కర్తవ్య వ । క్రవ్యంబులును నధిదైవతములు 
బభ్రుమి త్ర ప్రజాపతి శక్రవహ్నులు । మలి యహంకారంబు మనసు బుద్ధి 


తే.  పూజితాధ్యాత్మకము లధిభూత వృత్తి। వెలయు నభిమాన మంతవ్యములును నిశ్చ 
యంబు నధిదైవతము రుద్రు( డమృత కరు(డు । బ్రహ్మమిది వేద వాక్య నిర్ణయము తెఅంగు. 150 


అశ్వమేధపర్వము a ద్వితీయాశ్వాసము 165 


ప్రతిపదార్థం: సత్కర్ములార!= పుణ్య కర్ములైన బుషులారా!; వినుండు= వినండి; పాద; పాయు= గుదం; ఉపస్థ= జననావయం; 
పాణి= చేయి; వాక్కు= నాలుక; కర్మ+ఇం(ద్రియములు= కర్మేంద్రియాలు అధ్యాత్మములు; వానికిన్‌+అగు= వాటికి సంబంధించిన 
అధిభూతముల్‌= అధిభూతాలు; క్రమవృత్తిమైన్‌= (క్రమంగా; గంతవ్యము= వెళ్ళదగింది; విసర్గమును= విసర్జనం; శుక్రమును= 
వీర్యం; కర్తవ్య= పనిచేయటం; వక్తవ్యంబులును= మాటాడదగినది; వీటి అధిదైవతములు; బ(భ్రు= బభ్రువు; మిత్ర= సూర్యుడు; 
(ప్రజాపతి; శక్ర= ఇంద్రుడు; వహ్నలు= అగ్ని; మటి= ఇంకా; అహంకారంబు= అహంకారం; మనస్సు= బుద్ది (ఇవి); 
పూబిత+అధ్యాత్మకములు= మహనీయమైన అధ్యాత్మకాలు; అభిమాన= అభిమానం; మంతవ్యములు= ఆలోచించదగినవి; 
నిశ్చయంబు= తెలిసి నిర్ణయించగలిగినది; అధిభూతములు= అధి భూతాలు; రుద్రుండు= శివుడు; అమృతకరుండు= చంద్రుడు; 
(బ్రహ్మము; అధిదైవతములు; ఇది వేదవాక్య నిర్ణయము తెజ6గు= వేదవాక్యాలు నిర్ణయించిన విధానం. 


తాత్సర్యం: పుణ్యకర్ములారా! వినండి. అధ్యాత్మకాలైన కరే శంద్రియాలైన పాదాదులకు కూడా గంతవ్యాది అధిభూతాలూ, 
బభ్రుమిత్రాది అధిదైవతాలు ఉన్నాయి. అహంకారాదులకు కూడా ఇంతే. 


అధ్యాత్మము అధిభూతము అధిదైనతము 


వాక్కు మాటాడటం అగ్ని 
కర్మేంద్రియాలు పాణి పనిచేయటం శక్రుడు 
పాదం వెళ్ళదగింది బభ్రు 
పాయు విసర్జనం మిత్రుడు 
ఉపస్థ శుక్రం ప్రజాపతి 
అహంకారం అభిమానం రుద్రుడు 
మనస్సు ఆలోచించటం చంద్రుడు 
బుద్ది తెలిసికొనటం (బ్రహ్మం 


కర్మేంద్రియాలు చేసే పనులకు మాత్రమే కాకుండా అహంకారాది అంతర వ్యాపారాలకు కూడా అధిదైవతాలు 
ఉన్నారని తెలిసికొనటం ద్వారా మనిషి కర్భత్వభావనను ఎట్లా తొలగించుకొనవచ్చునో తరువాత వివరిస్తున్నారు. 


ఆ. ఇట్లు తెలియ నెటింగి యింద్రియంబుల నింద్రి। యార్భములను భూతసార్ధమును దె 
మల్లి చిట్లకుండ మనసున నొది(గించు । టనఘులార! భవనిరాసనంబు.” 151 


ప్రతిపదార్థం: అనఘులార!= పుణ్యాత్ములారా!; ఇట్టు= ఈ విధంగా; తెలియన్‌+ఎటి.గ= తెలిసికొని; ఇంద్రియంబులను= 
ఇంద్రియాలను; ఇంద్రియ+అర్థములను= ఇంద్రియ (ప్రయోజనాలను; భూతసార్థమును= భూతసమూహాన్ని; తెమల్సి= పైకిలాగి; 
చిట్టకుండ= విడిపోకుండ; మనసునన్‌= మనస్సులో; ఒదిగించుట= దాచుట; భవవిరాసనంబు= పుట్టుకను జయించుట (మోక్షం 
పొందుట). 


తాత్పర్యం: పుణ్యాత్ములారా! ఈ విధంగా జ్ఞానం పొంది ఇంద్రియాలను, వాటి విషయాలను, భూతసముదాయాన్నీ 
సైకితీసి, చెదరిపోకుండా మనస్సులో కుదుటపరచుకొనటమే పుట్టుకను లేకుండా చేసికొనే మోక్షమార్గం.” 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని నిర్దేశించి నీరజాసనుం డా సంయమివరులతో 'సూక్ష్మ భావత్వ సంపాదినియు శివయు నగు నివృత్తి 
తెటిం గెటింగించెది నను మాట మున్నాడి యిట్లనియె. 152 


ప్రతిపదార్థం: అని నిర్దేశించి= అని ఉపదేశించి; నీరజాసనుండు= (బ్రహ్మ; ఆ సంయమి వరులతోన్‌= ఆ బుషి శ్రేష్టులతో; 
సూక్ష్మభావత్వ సంపాదినియున్‌= ఆత్మ రహస్య భావాన్ని సంపాదించేది; శివయున్‌+అగు= శుభప్రదము అయినటువంటి; నివృత్తి 
తెజంగు= నివృత్తి పద్దతిని; ఎటింగించెదన్‌= చెప్పుతాను; అనుమాటన్‌= అని; మున్నాడి= ముందుగా చెప్పి; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: అని ఉపదేశించి (బ్రహ్మదేవుడు ఆ బుషులను చూచి 'ఆత్మరహస్య భావాన్ని సంపాదించటానికి 
శ్రేయోరూపమైన శుభాన్ని అందుకొనటానికి మూలమైన నివృత్తి పద్దతిని బోధిస్తా' నని ఇట్లా చెప్పాడు. 


సీ, “కమరఠంబు దన యంగకముల నెట్లట్లు । కామముల విద్వాంసుండు మరల. దివుచు(; 
గామంబుల మరల్పంగా నోపు ధీరుండు । విరజస్ము(డై ముక్తి తెరువు గాంచు; 
నింద్రియంబులు పదియింటిని గుదియించు । టెక్కుడు వెర వది యింధనముగ 
నాత్మాగ్ని వెలుంగు; భూతావలి నాత్మ గాం । చిన సూక్ష్మ తత్త్వ దర్శనము గలుగు; 


తే. భూత పంచక జలధి రోగాతిశోక | సహిత భోగలవాంశ కాశ్రయము దీని 
విభులు గాముండు. గ్రోధుండు; వీరి గెల్వ । వచ్చునప్పుడ యది గడవంగ వచ్చు. 153 


ప్రతిపదార్థం: కమఠంబు= తాబేలు; తన అంగకములన్‌+ఎట్టు= తన అవయవాలను ఎట్టా (లోపలికి లాక్కుంటుందో); అట్టు= 
ఆ విధంగా; కామములన్‌= కోరికలను; విద్యాంసుండు= పండితుడు; మరలన్‌+తివుచున్‌= వెనక్కి తిప్పుకొంటాడు; కామంబులన్‌= 
కోరికలను; మరల్పంగాన్‌+ఓవు+ధీరుండు= (కోరికలను) వెనక్కి తిప్పుకొనగలిగిన ధీరుడు; విరజస్కుండు+ఐ= రజోగుణం 
లేనివాడై; ముక్తి+తెరువున్‌+కాంచున్‌= ముక్తిమార్గాన్ని అందుకొనగలుగుతాడు; ఇంద్రియంబులు పదియింటిని= పది ఇంద్రియాలనూ; 
కుదియించుట= నియమంచటం; ఎక్కుడు+వెరవు= గొప్పు పద్దతి; అది= ఆ ఇం(ద్రియ సముదాయమే; ఇంధనముగన్‌= సమిధలుగా; 
ఆత్మ+అగ్ని+వెలుగున్‌= ఆత్మ అనే అగ్ని ప్రకాశిస్తుంది; భూత+ఆవలిన్‌+ఆత్మన్‌+కాంచిన= ఆత్మలో భూతావళిని దర్శించటం 
ప్రారంభిస్తే; సూక్ష్మ తత్త్యదర్శనము కలుగున్‌= అతి సూక్ష్మమైన తత్త్యదర్భనం కలుగుతుంది; భూతపంచక జలధి= పంచభూతాలతో 
కూడిన ఈ దేహమనే సముద్రం; రోగ+అతి+శోక సహిత= అత్యధికమైన రోగాదులతో పుట్టిన దుఃఖంతో కూడి= భోగల 
వాంశక+ ఆశయము= కొద్దిపాటి సుఖానికి ఆశయం; దీని విభులు= దీని ప్రభువులు; కాముండున్‌, (క్రోధుండున్‌= కామ(క్రోధాలు; 
వీరిన్‌+7ల్వవచ్చు నప్పు డ= వీరిరువురినీ గెల్చినప్పుడే; అది= ఆ సముద్రాన్ని; కడవంగన్‌+వచ్చున్‌= దాటవచ్చును. 

తాత్సర్యం: తాబేలు బయటపడ్డ తన అవయవాలను అనుకూల పరిస్థితి లేనప్పుడు ఎట్టా లోపలికి ముడుచు కొంటుందో 
అట్లాగే పండితుడు కామాలను వెనుకకు మరలిస్తాడు. కోరికలను ఎవడు అణచగలడో వాడే ధీరుడు. అతడు రజోగుణ 
వివర్దితుడై ముక్తి మార్గాన్ని దర్శించగలుగుతాడు. పది ఇంద్రియాలనూ నియంత్రించటం ఒక గొప్పపని. ఆ 
ఇంద్రియాలను సమిధలుగా గలిగి ఆత్మ అనే అగ్ని వెలుగుతూ ఉంటుంది. సమస్త ప్రాణులనూ తన ఆత్మలో 
దర్శింప గలిగిన వాడికి సూక్ష్మ తత్త దర్శనం కలుగుతుంది. పంచభూతాలతో కూడిన ఈ శరీర సముద్రాన్ని దాటటం 
చాలా కష్టం. రోగాదులతో పుట్టే శోకం అధికంగానూ, ఇం(ద్రియాది సుఖాలవలన కలిగే సుఖం కొద్దిగానూ కలిగినది 
ఈ సంసారం. దీనికి కాముడు, (క్రోధుడు ప్రభువులు. వీరిని గెలిచినపుడే ఈ సముద్రాన్ని దాటగలుగుతాం. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 167 
విశేషం: వ్యాస మూలంలో ఉన్న విషయాలు భిన్నంగా ఉన్న కారణంగా ఆ శ్లోకాన్ని చూద్దాం. 
(36) యలు 
“రోగశోక సమావిష్టం | పంచ స్రోత సమావృతం, 
పంచభూత సమాయుక్తం । నవద్వారం ద్విదైవతమ్‌” - అని వ్యాసుడి శ్లోకం. 


(రోగశోకాలతో కూడినది. పంచ (ప్రవాహాలతో కూడుకొన్నది. పంచభూతాలతో నిండినది. తొమ్మిది ద్వారాలు కలిగినది. 
ఇద్దరు దైవతాలు కలిగినది.) 


నీలకంరీయ వ్యాఖ్యానాన్నిబట్టి “ప్రోతస్సు! ప్రవాహం ఇంద్రియ పర్యాయవాచకమని తెలుస్తుంది (ఇం[ద్రియగోలకాని). 
ద్విధైవతమ్‌ అనగా జీవ పరమేశ్వరులని నీలకంఠీయం చెప్పుతున్నది. కాని, తిక్కనగారు నవద్వార విషయం వదలివేశారు. 
కామ(క్రోధులను ప్రభువులుగా చెప్పారు. పంచ(ప్రవాహాలకు బదులు జలధి” అని తిక్కనగారు అన్నారు. 

తాబేలు తన అంగాలను లోపలికి లాక్కుంటుందన్న పోలికను గీతాకారుడు ఉపయోగించాడు. 

“యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః, 

ఇంద్రియాణీంద్రియార్జేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా!” (సాంఖ్యయోగం) 


ఆ. మనసు మనసునంద మడచి, యాత్ముని నాత్మ। యంద కాంచునట్టి యతండు సర్వ 
విదుండు; సకల భూత వితతి యందును దను(। గమచునుండు నిర్వికల్పకముగ. 154 


ప్రతిపదార్థం: మననున్‌= మనస్సును; మనసునందున్‌+అ= మనసులోనే; మడంచి= దాచి; ఆత్మునిన్‌= ఆత్మను; 
ఆత్మయందున్‌+అ= ఆత్మలోనే; కాంచునట్టి అతండు= చూడగలిగిన యోగి; సర్వవిదు(డు= అన్నీ తెలిసినవాడు; సకల భూతవితతి 
అందునున్‌= అన్ని ప్రాణినముదాయాలలోనూ; నిర్వికల్పకముగన్‌= ఏ వికారమూ లేకుండా; తనున్‌= తన్ను తాను; 
కనుచున్‌+ఉండున్‌= చూస్తుంటాడు. 


తాత్పర్యం: మనస్సును మనసులో అణచి, ఆత్మను ఆత్మలో చూసేటటువంటి యోగి సర్వవిదు డవుతాడు. అన్ని 
ప్రాణులలోనూ తననే చూచుకొనగలుగుతాడు. అతడు ఏ వికారాన్నీ పొందడు. 


తే. ఆత్మతత్త్వమేకంబ దీపాంతరముల(। గలుగ జేయు ప్రదీపంబు కరణి నావ 
హెంచు రూపాంతరముల నయ్యెలమియును బు । ధుండు గనుంగొని బ్రమయక నుండు నొకట. 155 


ప్రతిపదార్థం: దీప+అంతరములన్‌= ఎన్నో దీపాలను; కలుగన్‌+చేయు= వెలిగించేటటువంటి; ప్రదీపంబు కరణిన్‌= దివ్వెవలె; 
ఆత్మతత్త్యము+ఏకంబ= ఒకే ఆత్మ తత్వం; రూపాంతరములన్‌= ఎన్నో రూపాలను; ఆవహించున్‌= పొందుతుంది; 
ఆ+ఎలమియును= ఆ వికాసాన్ని కూడా; బుధుండు= పండితుడు; కనుంగొని= గుర్తించి; ఒకటన్‌= దేనిలోనూ; బ్రమయక= 
(భమించకుండా (భ్రాంతి చెందకుండా); ఉండున్‌= ఉంటాడు. 


తాత్సర్యం: ఎన్నో దీపాలను వెలిగించే దివ్వెవలె ఆత్మ ఎన్నో రూపాలను పొందుతుంది. పండితుడు ఈ విధానాన్ని 
గుర్తించి ఏ విషయంలోనూ (భ్రాంతిని పొందకుండా ఉంటాడు. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం; ఉపమ. 


తే. ఆపరంజ్యోతి పేళ్ళులర్యముండు వరుణు(। డనిలు6 డగ్ని సోముడు విష్ణుం డజుండు శివుడ 

నంగ6బర6గు శబ్దములు సన్మతులు దాని€। బ్రయతులయి భజియింతురు నియతులార!' 156 
ప్రతిపదార్థం: నియతులార!= దీక్షితులైన ఓ బుషులారా!; ఆ పరంజ్యోతి పేళ్ళులు= ఆ పరంజ్యోతికి చాలా పేర్చున్నాయి; 
వరుణుడు; అనిలుడు; అగ్ని; సోముడు; విష్ణువు; అజుడు; శివుడు; అనంగన్‌+పర(గు+శబ్దములు= అనే శబ్దాలు (ఆ తత్త్యాన్నే 


బోధిస్తాయి); సత్‌+మతులు= సద్బుద్ది గలవారు; దానిన్‌= ఆ తత్తాన్ని; ప్రయతులు+అయి= ప్రయత్నం చేసినవారై (నిష్టకలిగిన); 
భజియింతురు= సేవిస్తారు. 


తాత్సర్యం: ఓ బుషులారా! వరుణుడని, అనిలుడని, అగ్ని అని, సోముడని, విష్ణువని, అజుడని, శివుడని ఆ పరంజ్యోతికి 
చాలాపేర్చు ఉన్నాయి. సద్భుద్దిగల ధీరులు ఆ తత్త్వాన్ని నిష్టతో సేవిస్తారు. 


వ. అని చెప్పి యశచ్చతురాసనుం డమ్మాననీయులతో మటియు నిట్లను; ధర్మంబునకు నహింస లక్షణం 
“బధర్మంబునకు హింసయు దేతలకు( బ్రకాశత్వంబును మనుష్యులకు గర్మంబును నాకాశంబునకు శబ్దంబును 
వాయువునకు స్పర్శంబును జ్యోతిస్సునకు రూపంబును జలంబునకు రసంబును బృథివికి గంధంబును 
భారతికి సత్యంబును మనంబునకు( జింతయు బుద్ధికి వ్యవసాయంబును దదీయ మహత్తత్సస్వరూపంబునకు 
ధ్యానంబును నవ్యక్తంబునకు సాధుత్వంబును యోగంబునకు. బ్రవృత్తియును జ్ఞానంబునకు సన్వ్యాసంబును 


లక్షణంబులు; లక్షణ జ్ఞానంబు పరతత్త్వపరిజ్ఞానంబునకు హేతుభూతంబు. 157 


ప్రతిపదార్థం: అని చెప్పి; ఆ+చతురాననుండు= ఆ బ్రహ్మదేవుడు; ఆ మాననీయులతోన్‌= ఆ పూజ్యులైన బుషులతో; 
మజియున్‌+ఇట్టనున్‌= ఇంకా ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు పూజ్యులైన ఆ బుషులతో పరతత్త (జ్ఞానం కలగటానికి మూలమైన “లక్షణ” జ్ఞానాన్ని 

గురించి చెప్పటం మొదలు పెట్టాడు. ఒక్కొక్కదానికి ఒక్కొక లక్షణం ఉన్నది. ఆ లక్షణాన్ని గుర్తిస్తే వీటికి అతీతమైన 

తత్తం ఎట్టా ఉంటుందో తెలుస్తుంది అంటూ ఆయా తత్తాల లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాలను ఇట్లా పేర్కొనవచ్చును. 
రా — oa oa ళా 


తత్వం అక్షణం 
ధర్మం అహింస 
అధర్మం హింస 
దేవతలు 'ప్రకాశత్వం 
మనుష్యులు కర శ్ర 
ఆకాశం శబ్దం 
వాయువు స్పర్శ 


జ్యోతిస్సు రూపం 


అశ్వమేధపర్వము | ద్వితీయాశ్వాసము 169 


జలం రసం 

పృథ్వి గంధం 
భారతి సత్యం 
మనస్సు చింత 

బుద్ది వ్యవసాయం 
మహత్తు ధ్యానం 
అవ్యక్తం సాధుత్వం 
యోగం (ప్రవృత్తి 
జ్ఞానం సన్యాసం 


నిశేషం: ఈ అంశాలను సులభంగా అర్థం చేసికొనటానికి ఒక పద్దతి ఉన్నది. ధర్మాధర్మాలు అహింస - హింస అనే రూపంలో 
ఉంటాయి. దేవతలు మనుష్యులు ప్రకాశత్వ కర్మరూపాలలో ఉంటారు. ఆకాశాదులకు శబ్దాదులు లక్షణాలు. భారతి అంటేవాక్కు. 
దీనికి సత్యం లక్షణమనటం చాలా గొప్ప విషయం. మూలంలో ఇట్లా లేదు. 


స్వరవ్యంజన సంస్కారా భారతీ శబ్దలక్షణా అని ఉన్నది. హల్టులతో కూడిన శబ్దమే సరస్వతీ రూపం. కాని అది 
“సంస్కారం” పొంది ఉండాలి. నియమంచేత సంస్కారం ఏర్పడుతుంది. వ్యాకరణమే నియమం. దానివలన శబ్దం సాధువై 
సత్య(ప్రతిపాదక మవుతుంది. ఈ అర్థాన్ని స్ఫురింపజేస్తూ తిక్కనగారు 'సత్యం భారతికి లక్షణమ'ని అన్నారు. మనోబుద్దులకు 
చింతా వ్యవసాయాలు కూడా ముందు చెప్పిన అంశాలే. వ్యవసాయాత్మికా బుద్దిః- అని గీత, 

ఇక్కడ మూలంలో కొంచెం మార్పుంది. 


“లక్షణం మనసో ధ్యాన । మవ్యక్తం సాధులక్షణమ్‌, 

ప్రవృత్తి లక్షణో యోగో । జ్ఞానం సన్న్యాసలక్షణమ్‌”. 
అని మూలం. తిక్కన మహత్తు ధ్యాన లక్షణమైనదని మార్చాడు. 'సమత్వం యోగ ఉచ్యతే” అని గీత, యోగానికి “సమత్వం” 
లక్షణం అని సాధారణ నిర్వచనం ఉండగా ఇక్కడ (ప్రవృత్తి అని చెప్పుతున్నాడు. 

బహుశా ఇక్కడ తిక్కనగారు నిర్దేశిస్తున్నది కర్మను. యోగం కర్మ, జ్ఞాన రూపాలలో రెండు రకాలుగానూ ఉండవచ్చును. 


ఇం[ద్రియమనోబుద్దుల ఏకీకరణం “సమత్వం”. అది జ్ఞాన సమాధికి అవసరం. కర్మయోగానికి ధిషణద్వారా ఇంద్రియాలను 
కర్మలో (ప్రవేశింపచేయటం. ఇక్కడ “ప్రవృత్తి అని ఉండాలి. 


ఆ. జ్ఞాన పూర్వమైన సన్న్యాస కలనంబు | పరమగతి నొనర్జ్హు భవ్యులార! 

ద్వంద్వరహితు. డైన నతని జరామృత్యు ని । స్తరణ కరణ మైన ధర్మ మొందు. 158 
ప్రతిపదార్థం: భవ్యులార!= పుణ్యులార!; జ్ఞానపూర్వము+ఐన= జ్ఞానపూర్వకమైన; సన్న్యాసకలనంబు= సన్న్యాస స్వీకారం; పరమగతిన్‌= 
ఉత్తమ గతిని; ఒనర్చున్‌= కలిగిస్తుంది; ద్వంద్వరహితు(డు+ఐన= ద్వంద్వ భావనలు లేని; అతనిన్‌= ఆ సన్బ్యాసిని; జరామృత్యు= 
ముసలితనం; మరణం అనే అపాయాలను; నిస్తరణ కరణము+ఐన= దాటటానికి సాధనమైన; ధర్మము+ఒందున్‌= ధర్మం 
పొందుతుంది. 
తాత్పర్యం: పుణ్యులారా! జ్ఞాన పూర్వకమైన సన్న్యాసస్వీకారం పరబ్రహ్మ ప్రాప్తిని కలిగిస్తుంది. ద్వంద్వరహితుడైన 
అతడిని జరామృత్యువులు ఏమీ చేయజాలవు. ధర్మం అతడిని ఆశ్రయించి అన్నిటినీ దాటించగలుగుతుంది. 


942 శ్రీమదాంధ్ర మహాభారతము 


తమ నిర్ణయం; ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; పశుపతి, పూజా, మహా +ఉత్సవ, వ్యాజంబునన్‌= శివపూజా మహోత్సవం 
నెపంతో; అఖిల, యాదవ, భోజ+అంధక, వృష్టి వరులతోన్‌= యాదవ, భోజ, అంధక, వృష్ణివంశ (శ్రేషులందరితో; 
అంతర్‌+ద్వీపంబునకున్‌= లోపలి ద్వీపానికి; చని= వెళ్ళి, 


తాత్సర్యం: ఆ సుభద్రార్జునుల పరస్సరానురాగాలు తనదివ్యజ్ఞానంతో శ్రీకృష్ణుడు తెలిసికొని, అర్జునునికి భోజనవిధులు 
అమర్చటానికి రుక్మిణీదేవిని పంపి, ఏకాంతంలో దేవకీ వసుదేవ ప్రద్యుమ్న సాంబ సంకర్షణ సారణ సాత్యకులకు 
అర్జునునిఉనికిని, అతనిపై సుభద్రకున్న (ప్రేమను తెలియజేశాడు. మొదటినుండి తమకున్న ఆలోచనకు అది 
అనుకూలమే కనుక సంతోషించాడు. బలరాముడు మొదలైనవాళ్ళకు తెలియకుండా సుభ(ద్రార్హునుల వివాహం 
చేయటానికి నిశ్చయించాడు. తమనిశ్చయాన్ని ఆ ఇద్దరికి చెప్పాడు. శివపూజా మహోత్సవం నెపంతో అభిలయాదవ 
భోజాంధకవృష్టివంశశ్రేష్టులతో ఆంతరద్వీపానికి వెళ్ళి. 


వ. అం దమరబృందవంద్యున । కిందుకళాభరణునకు నుమేశ్వరునకు నా 
నందం బొందంగ నందటి | నందకధరు( డుత్సవం బొనర్పంగ6 బంచెన్‌. 191 


విశేషం: నందక, ధరుడు= నందకం అనే పేరుకల ఖడ్డాన్ని ధరించినవాడు - విష్ణుమూర్తి - కృష్ణుడు; అందున్‌= ఆంతర 
ద్వీపంలో; అమర, బృంద, వంద్యునకున్‌= దేవతాసమూహానికి పూజ్యాడైనవానికి; ఇందు, కళా+ఆభరణునకున్‌= చంద్రకళ 
ఆభరణంగా కలవానికి; ఉమా+మహేశ్వరునకున్‌= ఉమాదేవి భర్తకు; ఆనందంబు= సంతోషం; ఒందంగన్‌= కలిగేటట్టు; 
ఉత్సవంబు= పండుగ; ఒనర్పంగన్‌= చేయటానికి; అందణన్‌= అందరినీ; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: 'ఆంతరద్వీపంలో దేవతలందరికీ పూజ్యుడు, చంద్రశేఖరుడు ఉమాపతి అయిన పరమేశ్వరునికి ప్రీతిగా 
ఉత్సవం చేయండి” అని శ్రీకృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు. 


క తగగ వివాహం బెన్నం | డగునొకొ, యెన్నండు సంగమావాప్తియు మా 
కగునొకొ యని యెడం గోరుచు । నొగి నిట యుండిరి సుభద్రయును విజయుండున్‌. 192 


ప్రతిపదార్థం: తగన్‌+కన్‌= తగురీతిగా; వివాహంబు= పెండ్లి; ఎన్నండు= ఎప్పుడు; అగున్‌+ఒకొ= అవుతుందోకదా!; 
ఎన్నండు= ఎప్పుడు; సమాగమ+అవాప్తియున్‌= కలయిక లభించటం; మాకున్‌= మాకు; అగున్‌+ఒకొ= కలుగుతుందోకదా!; 
అని; ఎడన్‌= హృదయంలో; కోరుచున్‌= కోరుకొంటూ; సుభద్రయును= సుభ(ద్రయును; విజయుండును= అర్జునుడూ; 
ఒగిన్‌= (క్రమంగా; ఇటన్‌= ద్వారవతిలో; ఉండిరి= ఉన్నారు. 


తాత్సర్యం: 'తగురీతిలో వివాహం ఎన్నడు జరుగుతుందో! మాకు సమాగమ - అవకాశం ఎన్నడు లభిస్తుందో!” 
అని హృదయంలో కోరుకొంటూ సుభద్రార్డునులు ద్వారకలో ఉన్నారు. 


విశేషం: నాయికానాయకులలో రతిభావం దేదీప్యమానంగా (ఉజ్జ్వలంగా) ధ్వనింపచేయటంలో నన్నయ కాంతి” అనే గుణాన్ని 
కమనీయంగా పోషించాడు. (సంపా) 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


(అవ్యక్తనామ తత్త్వ నిరూపణ ప్రకారము (సం.14-43-34)) 


(ఈక 


అవ్యక్త నామకం బగు తత్త్వ మరయ స । లింగంబు పురుషు డలింగు6 దతండు; 
క్షేత్రంబు నెటి(గుట క్షేత్రజ్ఞడనం జనుః । క్షేత్రంబు నాంగం బ్రకృతియనంగ 

నవ్యక్తమునకు నామాంతరములు; గుణ । ప్రభవ మాతత్త్వ మా ప్రభువు గుణము 
లెటు(గవు చేతనా హీనముల్‌ గాన య । య్యంతరాత్తు(డు దృత్మియా ప్రపంచ 


ఆ. మెటు(యగు; నిట్టులగుట యెటింగి గుణమ్ముల । విడిచి నిలిచి తత్త్వవేది యంత 
రాత్మ వేశమునన నచల నిరామయా । వ్యయపదంబు నందు ననఘులార! 159 


ప్రతిపదార్థం: అవ్యక్త నామకంబు+అగు= అవ్యక్తమనే పేరు కలిగిన; తత్త్యము+అరయన్‌= తత్త్యం బాగా ఆలోచిస్తే; సలింగంబు= 
లింగం కలిగింది; పురుషుండు= పురుషుడనబడేవాడు; అలింగుండు= లింగంలేనివాడు; అతండు= ఆ పురుషుడు; క్లేత్రంబున్‌+ఎు 
గుటన్‌= క్షేత్రాన్ని తెలిపినవాడు కావటంవలన; క్షేత్రజ్ఞుడయ+అనన్‌+చనున్‌= క్షేత్రజ్ఞాడు అని పిలవబడతాడు; క్షేత్రంబునాంగన్‌= 
క్షేత్రమని; ప్రకృతి+అనంగన్‌= (ప్రకృతి అని; అవ్యక్తమునకున్‌= అవ్యక్తానికి; నామాంతరములు= మారు పేర్టు (ఉన్నాయి); ఆ 
తత్త్యము= ఆ అవ్యక్తం; గుణ ప్రభావము= గుణాలతో పుట్టింది (అందుకే సలింగమనటం); చేతనాహీనముల్‌= చైతన్యరహిత్తాలైన 
జీవరాసులు; కానన్‌= కాబట్టి; ఆ (ప్రభువు గుణములు+ఎణు(గవు= ఆ (ప్రభువైన పురుషుడి గుణాలను తెలిసికొనజాలవు 
(అందువలననే పురుషుడిని నిర్లింగుడనటం); ఆ+అంతరాత్ముండు= ఆ పురుషుడైన అంతరాత్ముడు; తద్‌+(క్రియా 
ప్రపంచము+ఎజు(గున్‌= సర్వప్రకృతిలోని లోకక్రియ ప్రపంచాన్ని తెలిసినవాడవుతాడు; ఇట్టులు+అగుటన్‌+ఎజీగి= దీనిని గుర్తించి; 
ఆత్మవేది= ఆత్మవేత్త అయిన యోగీశ్వరుడు; గుణమ్ముల విడిచి+నిలిచి= గుణాలను వదలిపెట్టి స్థిరంగా నిలిచినవాడై (అచంచలుడై); 
అనఘులార!= ఓ పుణ్యాత్ములారా!; అంతరాత్మ+ఆవేశమునన్‌= ఆ అంతరాత్మ ఆవేశించటంచేతనే; అచల= స్థిరమైన; నిరామయ= 
రోగాదులవంటి ఏ లోపాలు లేని; అవ్యయ= ఎప్పటికీ తరగని; పదంబున్‌+అందున్‌= మోక్షపదాన్ని చేరుకొంటాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ములారా! బాగా అనుశీలిస్తే అవ్యక్తమనబడేది సలింగమైనది. పురుషుడు అలింగుడు. అవ్యక్తమైన 

అట్లాంటి క్షేత్రాన్ని తెలిసినవాడు కాబట్టి క్షేత్రజ్ఞుడని కూడా అతడిని పిలుస్తారు. అవ్యక్తానికే క్షేత్రమని, ప్రకృతి అని 
౧ a అయ క్‌ చం par) దే 

మారుపర్లు ఉన్నాయి. అది గుణాలలో 'ప్రభవిస్తుంది. చైతన్యరహితాలైనవి ఆ ప్రభువు గుణాలను ఎణుగజాలవు. కాని, 

ఆ పురుషుడైన అంతరాత్మకు ఈ ప్రకృతిలోని కార్యకలాపాలన్నీ తెలుసు. ఆత్మవేత్త అయిన యోగి ఈ రహస్యాన్ని 

గుర్తించి గుణాలను వదలిపెడతాడు. స్థిరత్వం పొందుతాడు. అపుడు అతడు అంతరాత్మచేత ఆ(కమించబడతాడు. 

దానితో ఏ లోపాలు లేని, ఎప్పటికీ తరగని, శాశ్వతమైన మోక్షస్థానాన్ని పొందుతాడు. 


విశేషం: లింగం అంటే కార్య కారణరూప సంబంధం అని అర్థం. అది కలిగింది లింగి”. ప్రకృతిలోని కార్యకలాపాలన్నీ కార్యకారణ 
సమావేశం వలన కలిగినవే. అందుకే అది 'లింగం” కలిగింది. పురుషుడు - ఆత్మ స్వరూపుడు కాబట్టి అతడిని గుర్తించగలిగిన 
సాధనం లేదు. అందుచేత 'అలింగుడు”. 


వ. అని వెండియు. 160 


తాత్సర్యం: అని మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం.) 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 171 


(ఈక 


జ్యోతిస్సులందు వర్యుండు రవి, భూతంబు । లం దగ్నివరుండు, విద్యల బ్రధాన 
సావిత్రి, దేవతా సమితి. బ్రజాపతి । ఘనుడు, వేదముల ముఖ్యంబు ప్రణవ, 

మనిల నిచయమ్మున( బ్రాణ మగ్ర్యము, ఛంద । ములకు గాయత్రి యగ్గలము, పశువు 
లకు మేటి యజ, మఖిల చతుష్పదములకు । ధేనువు మిక్కిలి, మానవులకు 


తే. బ్రాహ్మణుండు వరిష్టుండు, పక్షులందు । శ్యేన మధికంబు, యజ్ఞవిధానముల హు 
తంబు పెద్ద, యుగముల గృతంబు మేలు । ధాతువర్గములోన నుత్తమము పసిడి. 161 


ప్రతిపదార్థం: జ్యోతిస్సులందున్‌= జ్యోతిష్మంతులలో; రవి= సూర్యుండు; వర్యుండు= శ్రేష్టుడు; భూతంబులందున్‌= 
పంచభూతాలలో; వరుండు= శ్రేష్టుడు; అన్ని= అగ్నిదేవుడు; విద్యలన్‌= విద్యలలో; ప్రధాన= (శ్రేష్టురాలు; సావిత్రి; దేవతాసమితిన్‌= 
దేవతల సమూహంలో; ప్రజాపతి= బ్రహ్మ; ఘనుండు= గొప్పవాడు; వేదములన్‌= వేదాలలో (మంత్రాలలో); ముఖ్యంబు= ముఖ్యమైనది; 
ప్రణవము= ఓంకారం; అనిల చయమ్మునన్‌= వాయు సమూహంలో; ప్రాణము= ప్రాణవాయువు; అగ్యము= మొదటిది; 
ఛందములకున్‌= ఛందస్సులలో; అగ్గలము= శ్రేష్టం; గాయత్రి= గాయత్రీ ఛందస్సు; పశువులకున్‌= పశువులలో; మేటి= ఉత్తమమైనది; 
అజము= మేక; అఖిలచతుష్పదములకున్‌= నాలుగు కాళ్ళ జంతువులన్నిటిలోనూ; మిక్కిలి= గొప్పది; ధేనువు= ఆవు; మానవులకున్‌ 
వరిష్టుండు= మనుష్యులలో శ్రేష్టుడు; బ్రాహ్మణుండు= విప్రుడు; పక్షులందున్‌= పక్షులలో; అధికంబు= గొప్పది; శ్యేనము= డేగ; 
యజ్ఞవిధానములన్‌= యజ్ఞవిధులలో; పెద్ద= గొప్పది; హుతంబు= హవిస్సు; యుగములన్‌= యుగాలలో; కృతంబు+మేలు= 
కృతయుగం మేలు; ధాతువర్గములలోనన్‌= ధాతు సముదాయాలలో; ఉత్తమము= శ్రేష్టం; పసి(డి= బంగారం. 


తాత్సర్యం: జ్యోతిష్మంతులలో రవి, పంచభూతాలలో అగ్ని, విద్యలలో సావిత్రి, దేవతలలో ప్రజాపతి, మంత్రాలలో 
ఓంకారం, వాయువులలో ప్రాణవాయువు. ఛందస్సులలో గాయత్రి, పశువులలో మేక, చతుష్పాద జంతువులలో ఆవు, 
మనుష్యులలో బ్రాహ్మణుడు, పక్షులలో, డేగ, యజ్ఞ విధిలో హవిస్సు, యుగాలలో కృతయుగం, ధాతువులలో బంగారం 
గొప్పవి. 


సీ, యవ లోషధులలోన, నన్నంబు భక్ష్యభో । జ్యములందు, జలము పేయములలోన, 
నమలాచలము పర్వతములలో+ బ్లక్షంబు । దరువులలోన, నూర్ధ్వంబు దిశల, 
జాహ్నవి నదులందు, సాగరంబు సరస్సు । లందు, గృహస్థత్వ మాశ్రమముల 
నెక్కుడారయ; నెక్కుదేను బ్రజాపతు । లంద; చింత్యాత్మకుండైనయట్టి 


తే. _ విష్ణుండెక్కుడు నాకంటె; వినుండు తెలియ । నీశ్వరుండు దేవతావలికెల్ల నెక్కు 
డతండునా నేననంగ విష్ణుం డనంగ వస్తు। వొకండ మూర్తి త్రయంబున నుల్లసిల్లు. 162 


ప్రతిపదార్థం: ఓషధులలోనన్‌= పండిన వెంటనే నశించే మొక్కలు ఓషధులు - వాటిలో; యవలు= యవలనబడే ధాన్యం; 
భక్ష్యభోజ్యంబులందున్‌= తినదగిన పదార్థాలలో; అన్నంబు= అన్నం; పేయములలోనన్‌= తాగదగినవాటిలో; జలము= నీరు; 
పర్వతములలోన్‌= పర్వతాలలో; అమరాచలము= దేవతల నివాసమైన మేరుపర్వతం; తరువులలోనన్‌= చెట్లలో; ప్లక్షంబు= జువ్వి; 
దిశలన్‌= దిక్కులలో; ఊర్జ్యము= పై దిక్కు; నదులందున్‌= నదులలో; జూహ్నవి= గంగ; సరస్సులందున్‌= సరస్సులలో; సాగరంబు= 
సముద్రం; ఆశ్రమములన్‌= ఆశ్రమాలలో; గృహస్థత్యము= గార్హస్థ్యం; ఎక్కుడు= అధికం; ప్రజాపతులందున్‌= (ప్రజాపతులలో; 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరయన్‌= బాగాచూస్తే; ఎక్కుడు+ఏను= నేనే అధికుడిని; నాకంటెన్‌= నాకన్నా; అచింత్య+ఆత్మకుండైన= తెలిసికొనటానికి 
వీలుకాని తత్త్యం కలిగిన; విష్ణుండు= విష్ణువు; ఎక్కుడు= అధికం; తెలియన్‌+వినుండు= ఇంకా ఒక విషయం వినండి, 
దేవతా+ఆవలికిన్‌+ఎల్లన్‌= దేవతా సముదాయానికి; ఈశ్వరు(డు= శివుడు; ఎక్కుడు= అధికం; అతండునాన్‌= శివుడని; నేనన 
గన్‌= (బ్రహ్మ అని (చెప్పుతున్నవారు (బ్రహ్మే కదా!); విష్ణుడు+అన(గన్‌= విష్ణువని; వస్తువు+ఒక(డ= ఒకే తత్వం; 
మూర్తిత్రయంబునన్‌= ముగ్గురు మూర్తులలోనూ; ఉల్లసిల్లున్‌= ప్రకాశిస్తూ ఉంది. 


తాత్సర్యం: ఓషధులలో యవలు, భోజ్యాలలో అన్నం, పానీయాలలో నీరు, పర్వతాలలో మేరువు, తరువులలో జువ్వి, 
దిక్కులలో ఊర్హ్యం, నదులలో గంగ, సరస్సులలో సముద్రం, ఆశ్రమాలలో గార్హస్థ్యం అధికమైనవి. ప్రజాపతులలో 
నేను పెద్దని. నాకంటే ఆచింత్యమైన తత్త్యంకలిగిన విష్ణువుపెద్ద. దేవతలందరిలోనూ పెద్ద ఈశ్వరుడు (అందుకే 
మహాదేవుడంటారు) పేరుకు శివుడని, బ్రహ్మని, విష్ణువని అన్నా త్రిమూర్తులలోని వస్తువు మాత్రంఒకటే. 


విశేషం: భారతీయ మతాలలో శైవం” చాలా ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది. పశుపతిగా, శివుడిగా, రుద్రుడిగా అర్చించబడిన 
“ఈశ్వరి తత్తానికే “'మహాదేవు"డని పేరు. (బ్రహ్మ ఇట్టా ఈశ్వరుడిని, ఈశ్వరుడివలె విష్ణువు. విష్ణువు శివుడిని వీరిరువురూ 
(బ్రహ్మను స్తుతించటం అష్టాదశపురాణాలలో కనిపిస్తుంది. పరతత్త్యం సత్త్వరజస్తమో రూపాలైన ఈ త్రిమూర్తులుగా సృష్టి స్థితి 
లయాలను నిర్వహిస్తోందనే అర్థాన్ని తిక్కనగారు ఈ సందర్భంలో స్ఫురింపజేస్తున్నారు. వ్యాసమూలంలో ఈ భావన ఇంత 


స్పష్టంగా లేదు. 


క. నెజయం బ్రధాన పదార్థము । లెటు(గుట పరిబోధమూల మెటుకల కెల్లన్‌ 
మెటు(గిడుట మమ్ము మువ్వుర । గుజుకొని యొకండుగ నెలింగికొనుట దలంపన్‌. 163 


ప్రతిపదార్థం: నెజయన్‌= సంపూర్ణంగా; ప్రధాన పదార్థములు= ఏఏ తత్త్యంలో ఏది ప్రధానమో; ఎజుంగుట= తెలిసికొనటం; 
పరిబోధమూలము= (బ్రహ్మజ్ఞానానికి హేతు వవుతుంది; మమ్మున్‌= మమ్ములన్‌; మువ్వురన్‌= ముగ్గురినీ; గణుకొని= పూనుకొని; 
ఒకండుగన్‌= ఒకడుగా; ఎటింగికొనుట= తెలిసికొనటం; తలంపన్‌= ఆలోచించగా; ఎణుకలకున్‌+ఎల్లన్‌= జ్ఞానాలన్నిటికీ; మెణు( 
గు+ఇడుట= వన్నై పెట్టటం (అన్నమాట). 


తాత్పర్యం: ఇట్లా సంపూర్ణంగా ఏఏ తత్తాలలో ఏది ఏది ప్రధానమో తెలిసికొనటం (బ్రహ్మజ్ఞాన సాధనకు 
హేతువవుతుంది. మమ్ములను ముగ్గురినీ పూనుకొని ఒకడుగా గుర్తించటం అంటే తత్త్యజ్ఞానాలకు వన్నె పెట్టటమనే 
అర్థం. 
యి 

విశేషం: తిక్కనగారు ప్రతిపాదించిన 'హరిహరాద్వైతం అనే భావన పూర్వ మార్గాలకు వన్నె పెట్టటమనే ఆయన తాత్పర్యం. 
అందుకే త్రిమూర్తుల వెనుక ఒకే తత్త్వం ఉందని స్వతంత్రంగా ప్రతిపాదించాడు. ఇది వ్యాసహృదయానికి అనుగుణమే అయినా 
మూలక్లోకాలలో ఎక్కడా ఈ భావన ఇంత స్పష్టంగా కనిపించదు. శివ, విష్ణు సహస్రనామాలను గమనిస్తే వ్యాసుడికి కూడా ఈ 
భావన ఇష్టమేనని చెప్పవచ్చు. 
కు దివసము రాత్రియునుం బొరి€। బ్రవర్తనము( బొందుచుండు పగిదిని సుఖసం 

భవ దుఃఖ జననములు జం । తువులకు6 గలుగు; వలవ దుబ్బ దురపిల్లంగన్‌. 164 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 173 


ప్రతిపదార్థం: దివసము= పగలూ; రాత్రియునున్‌= రాత్రీ; పొరిన్‌= (క్రమంగా; (ప్రవర్తనమున్‌= కడవటం; పొందుచున్‌+ఉండు 
పగిదిన్‌= జరిగే విధంగా; సుఖ సంభవ= సుఖం కలగటం; దుఃఖ జననములు= దుఃఖం కలగటం అనేవి; జంతువులకున్‌= 
ప్రాణులకు; కలుగున్‌= కలుగుతూ ఉంటాయి (దానికి); ఉబ్బన్‌= సంతోషించటం; దురపిల్లంగన్‌= దుఃఖించటం; వలవదు= 


కూడదు. 


తాత్సర్యం: పగలూ, రాత్రీ క్రమంగా ఎట్లాగైతే కలుగుతూ ఉంటాయో అట్లాగే (ప్రాణులకు సుఖాలూ; దుఃఖాలు 
కూడా కలుగుతూ ఉంటాయి. దీనికి - అంటే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. దుఃఖాలు కలిగితే 
క్రుంగిపోకూడదు. 


తే. పొదలు(దటుగుటకై, పొడ వొదవు( బడుట । కై, కడను జేరు బాయుటకై, జనించు 

బొలియుటకునై, సుఖంబును బొందు దుఃఖ । మందుటకునై పదార్ధము లఖిలములును. 165 
ప్రతిపదార్థం: పదార్థములు+అఖిలములును= అన్ని పదార్థాలూ; తజుంగుటకై= నశించటానికై; పొదలున్‌= పెరుగుతాయి; పడుటకై= 
క్షీణించటానికి; పొడవు+ఒదవున్‌= పెరుగుతాయి; పాయుటకై= విడివడటానికి; కడను+చేరున్‌= (ప్రక్కలకు చేరుతాయి; 
పొలియుటకునై= చావటానికి; జనించున్‌= పుట్టుతాయి; దుఃఖము+అందుటకునై= దుఃఖం పొందటానికై; సుఖంబును+పొందున్‌= 


సుఖాన్ని పొందుతాయి. 


తాత్సర్యం: అన్ని పదార్థాలూ విరుద్దమైన కార్యకారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. నశించటంకొరకే పెరుగుతాయి. 
బాగా వృద్ది పొందటం క్షీణించటానికే. సమీపించటం విడిపోవటానికే, పుట్టటం చావటానికే. సుఖించటం దుః 
ఖించటానికే. (ఈ విరుద్ధ ఫలితాలను గుర్తించిన మహనీయులు సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ పొందరు. అంటే 
పెరుగుదలను చూచి సంతోషించరు. తరుగుదలను చూచి బాధపడరు. ఇట్టా రెండింటినీ సమంగా చూడటమే 'యోగం)). 


క. జ్ఞానము సవిశేషస్టితి; । దానికి నాశంబు లేదు, దాని దెలియుటన్‌ 
మానాహంకృతి మమతలు । మానిన నిర్మలు(డు మోక్షమార్గము. గాంచున్‌.' 166 


ప్రతిపదార్థం: జ్ఞానము= జ్ఞానం; స+విశేష+స్థితి= ఒక ప్రత్యేకతతో కూడిన స్థితి కలిగింది (అది విశిష్టమైనది); దానికిన్‌+నాశంబు 
లేదు= దానికి నశించటమన్నదే లేదు; దానిన్‌+తెలియుటన్‌= దానిని తెలియటంవలన; మాన+అహంకృతి+మమతలు= అభిమానం, 
అహంకారం,మమతలను; మానిన+నిర్మలుండు= వదలిపెట్టిన నిర్మలమైన అంతఃకరణం కలిగినవాడు; మోక్షమార్గమున్‌+కాంచున్‌= 
మోక్షమార్గాన్ని పొందుతాడు. 


తాత్సర్యం: జ్ఞానం విశిష్టమైనది. అది ఎన్నడూ నశించదు. దానిని తెలియటంవలన అభిమానం అహంకారం మమత 
తొలగి మానవుడు నిర్మలుడవుతాడు. అట్లాంటివాడే మోక్షమార్గాన్ని ఆవలంబించ గలుగుతాడు.” 


విశేషం: శేషమంటే మిగిలేది. విశేషమంటే మిక్కిలిగా మిగిలేది. జ్ఞానం ఎంత నేర్పుకొన్నా ఇంకా మిగిలే ఉంటుంది. అందుకే అది 
“అనంత'మనటం. ఎంత ఖర్చుపెట్టినా ధనంవలె అది కరిగిపోదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 


'వ్యయీ కృతే వరత ఏవ విద్యా” (ఎంత వ్యయం చేసినా విద్య పెరుగుతూనే ఉంటుంది). 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని వివరించి విరించి యా సమంచితాచారులతోడ 'నాశ్రమ ప్రకారంబు లెజింగించెద' నని పలికి యిట్లని 
యుపన్యసించె. 167 


ప్రతిపదార్థం: అని వివరించి= అని వివరించినవాడై; విరించి= (బ్రహ్మ; ఆ+సమంచిత+ఆచారులతోడన్‌= ఆ ఉత్తమ ఆచారం 
కలిగిన బుషులతో; ఆశమ(ప్రకారంబులు= ఆ(శమాలలోని విధాలను; ఎజీంగించెదను+అని పలికి= తెలుపుతానని చెప్పి; 
ఇట్టు+అని+ఉపన్యసించెన్‌= ఇట్లా ఉపన్యసించటం మొదలు పెట్టాడు. 
తాత్సర్యం: అని వివరించి ఆ బుషులతో 'ఆశ్రమవిధాలను గురించి మీకు చెప్పుతా'నని ఇట్టా చెప్పటం మొదలు 
పెట్టాడు. 
సీ, గురునకు(బ్రియహితకరు( డయి వేదాధ్య। యన మొనరించుచు నశన మమల 

భిక్ష నొనర్గుచు బిల్వపలాశదం । డములలో నొకటి ధార్యముగం జేసి 

స్నానశీలుండు బ్రహ్మచర్యపరుండును । నియమితేంద్రియు(డును నిత్యశుచియు 

యజ్ఞోపవీతియు నబహుభాషియు మేఖ । లాఢ్యుండు నై శయనాసన ప్ర 


తే. చారవిధములు సముచితాచరితములుగ । సత్యధర్మ నిరూఢుండై శాంతి గలిగి 
వేల్మి యిరుప్రొద్దు నడుపుచుC గల్మషంపు(। బనుల కెలయక వర్తించు బ్రహ్మచారి. 168 


ప్రతిపదార్థం: గురునకున్‌= గురువుకు; ప్రియహితకరుండు+అయి= మిక్కిలి అనుకులూడై సేవిస్తూ; వేద+అధ్యయనము+ 
ఒనరించుచున్‌= వేదాధ్యయనం చేస్తూ; అమలభిక్షన్‌= పవిత్రమైన భిక్షావృత్తితో; అశనము+ఒనర్చుచున్‌= ఆహారం గ్రహిస్తూ; 
బిల్వపలాశదండములలోన్‌= బిల్వం మోదుగ కొమ్మలలో; ఒకటిన్‌= ఒకదానిని; ధార్యముగన్‌+చేసి= ధరించి; స్నానశీలుండు= 
త్రిసంధ్యలలో స్నానంచేయటం అభ్యాసంగా కలిగి; బ్రహ్మచర్యపరుండును= (బ్రహ్మచర్యనిష్టకలి గినవాడై; నియమితేంద్రియు. 
డును= ఇంద్రియాలను నియమించినవాడై; నిత్యశుచియున్‌= నిత్యం పవిత్రుడుగా ఉంటూ; యజ్ఞోపవీతియున్‌= జందెం ధరించి; 
అబహుభాషియున్‌= అధికంగా మాటాడకుండా; మేఖలాఢ్యుండు= మొలత్రాడుతో ఒప్పినవాడై; శయన+అసన+(ప్రచార విధములు= 
నిద్రించటం, కూర్చొనటం, తిరగటం మొదలైనవి; సముచిత+అచరితములుగన్‌= సముచితమైన పద్దతిలో చేస్తూ; సత్యధర్మనిరూఢు. 
డు+ఐ= సత్య, ధర్మ నిష్టకలిగినవాడై; శాంతి కలిగి= శాంత చిత్తవృత్తుడై; ఇరుప్రొద్దు= రెండు ప్రొద్దులూ; వేల్మి= అగ్నిహోత్రం; 
నడుపుచున్‌= చేస్తూ; కల్మషంపు+పేలకున్‌+ఎలయక= పాపకార్యాలకు పూనుకొనకుండా; బ్రహ్మచారి; వర్తించున్‌= ప్రవర్తిస్తాడు. 
తాత్పర్యం: బ్రహ్మచర్యంలో ఉండేవాడు (బ్రహ్మచారి, అతడు గురువును అత్యంతం కుమారుడివలె సేవిస్తూ 
వేదాధ్యయనం చేస్తాడు. పవిత్రంగా భిక్షమెత్తి తెచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తాడు. బిల్వం మోదుగ కొమ్మలలో ఒకదానిని 
చేత ధరిస్తాడు. త్రిసంధ్యలలో స్నాంచేసి బ్రహ్మచర్యనిష్టకలిగి నియతేంద్రియుడై నిత్యం పవిత్రుడుగా ఉంటాడు. 
జందెం, మొలతాడు ధరించి అధికంగా మాటాడకుండా ని(దైెంచటం, కూర్చొనటం, తిరగటం మొదలైనది కూడా 
శాస్త్ర విధిని అతిక్రమించకుండా సముచితంగా చేస్తాడు. సత్య ధర్మాలను పాలిస్తూ శాంత ప్రవృత్తి కలవాడై రెండు 
ప్రొద్దులా అగ్నిహోత్రం నిర్వహిస్తూ పాపకార్యాలకు దూరంగా బ్రహ్మచారి వర్తిస్తాడు. 


సీ,  అర్ధప్రకార సమావర్తనుం డయి | నిజదార నిరతుండు నిర్మల ప్ర 
చారుండు. బంచయజ్ఞపరుండు నతిథి శి। ష్టాశియు శుక్ల వ స్తాన్వితుండు 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 175 


శక్త్యనుగుణదాన శాలియు నచపలేం । ద్రియు(డును శుచియు మై త్రీపరుండు 


స్వాధ్యాయశీలుండు సర్వత నిష్ణుండు । నై యాజనంబు నధ్యాపనంబు 


ఆ. శక్యమైన( జల్పి, క్షమ గల్లి సతతి । గ్రహ మొనర్చి, మిత్రు లహెతు లనక 
మాట కార్యమునను మధ్యస్టు(డై గృహ । స్టుండు నడచు దురితదూరు. డగుచు. 169 


ప్రతిపదార్థం: అర్హప్రకార= తగిన రీతిలో; సమావర్తనుండు+అయి= చక్కని నడవడి కలిగి (లౌకిక వ్యవహారాలలో అని అర్థం); 
నిజదార= తన భార్య విషయంలో; వితతుండు= అనురాగం కలవాడు; నిర్మల ప్రచారుండు= నిర్మలమైన (ప్రవృత్తి కలవాడు; 
పంచయజ్ఞపరుండు= పంచయజ్ఞాలలో దీక్షకలవాడు; అతిధిశిష్ట-ఆశియున్‌= అతిథులు భోజనంచేయగా మిగిలినదానిని భుజించేవాడు; 
శుక్షవ(స్త+అన్వితుండు= తెల్లటి బట్టలు ధరించేవాడు; శక్తి+అనుగుణ దానశీలియున్‌= శక్తికి అనుగుణంగా దానం చేసేవాడు; 
అచపల+ఇం(ద్రియు(డును= ఇంద్రియ చపలత్వం లేనివాడు; శుచియున్‌= పవిత్రుడు; మైత్రీపరుండున్‌= స్నేహశీలి; స్వాధ్యాయ 
శీలుండు= వేదాధ్యయన పరుడు; సద్రత నిష్టుండు= మంచి వ్రతదీక్ష కలవాడు; ఐ= అయి; యాజనంబు= యజ్ఞ(ప్ర క్రియ; 
అధ్యాపనంబు= వేదం శిష్యులచేత చదివించటం (వేదపాఠం చెప్పటం); శక్యమైనన్‌+చల్సి= సాధ్యమైతే చేస్తూ; క్షమకల్గి= ఓర్పు 
కలిగి; సత్ర్రృతిగ్రహము+ఒనర్భి= మంచిదానాన్ని మాత్రం (గహిస్తూ; మి(త్రులు+అహితులు+అనక= మిత్రులు శత్రువులని 
ఎంచకుండా; మాట కార్యమునను= వ్యవహారాలలో (నిర్ణయం చెప్పవలసివచ్చినపుడు); మధ్యస్థుండు+ఐ= పక్షపాతం వహించకుండా 
మధ్యస్థుడుగా వ్యవహరిస్తూ; దురితదూరుండు+అగుచున్‌= పాపకార్యాలకు దూరంగా ఉంటూ; గృహస్టుండు నడచున్‌= గృహస్థుడు 
నడుచుకొంటాడు. 


తాత్పర్యం: గృహస్థుడు లోక వ్యవహారాలలో ధర్మాన్ని అనుసరించి సముచిత రీతిలో (ప్రవర్తిస్తాడు. తన భార్యపై 
అనురాగం కలిగి జీవితం సాగిస్తాడు. నిర్మల (ప్రవర్తన కలిగి ఉంటాడు. పంచయజ్ఞ నిష్ట కలిగి ఉంటాడు. అతిథి 
భుజించగా మిగిలిన దానినే తింటాడు. తెల్లబట్టలు ధరిస్తాడు. శక్తినిబట్టి దానం చేస్తాడు. ఇంద్రియ చాపల్యానికి 
దూరంగా ఉంటాడు. పవిత్రుడుగా జీవిస్తాడు. స్ఫేహశీలిగా ఉంటాడు. వేదాధ్యయనం చేస్తూ ఉత్తమ వ్రతాలలో నిస్టకలిగి 


ఉంటాడు. చేతనయిన పక్షంలో యాగం అధ్యాపనం కూడా చేస్తాడు. ఉత్తము లిచ్చే దానాన్ని మాత్రం గ్రహిస్తాడు. 
శత్రుమి[త్రభావం లేకుండా వ్యవహార నిర్ణయాలలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. పాపకార్యాలకు దూరంగా ఉంటాడు. 


సీ. గ్రామంబు దొజంగి యరణ్యస్థలంబున(। బర్జశాలా పరత నొంది 
స్నానతంత్రము రెండు సంధ్యల నడపుచు । బ్రహ్మచర్యవ్రత భాసి యగుచుC 
బూరిపంటలు ఫలంబులు మూలములు శాక | సముదయంబును నశనముగ. గొనుచు 
నజినంబు వల్కల మంబరంబుగం గొని । శయన కృత్యంబు భూస్థలి నొనర్చి 


తే. యతిధులకు నెడ మిచ్చి యాహారములను । భక్తి నాత్మీయములలోన( బంచిపెట్టి 
యధ్యయన హోమశీలు(డై యన్ని యింద్రి।; యముల గెలిచి వానప్రస్టు( డతిశయిల్లు. 170 
ప్రతిపదార్థం: (గ్రామంబు+తొణ(గి= (గ్రామాన్ని వదలిపెట్టి; అరణ్యస్టలంబునన్‌= అరణ్యంలో; పర్లశాలా+ఆవాస పరతన్‌+ఒంది= 
థి టే థి రొ 


పర్షశాలలో నివసిస్తూ, రెండు సంధ్యలన్‌= ఉదయసాయంకాలాలలో; స్నాన తంత్రము నడుపుచున్‌= స్నానం చేస్తూ; బ్రహ్మచర్య 
(వ్రతభాషి+అగుచున్‌= (బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ; పూరిపంటలు= వరి మొదలైన గడ్డి నిచ్చే పంటలను; ఫలంబులు= పండ్లు; 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


మూలములు= గడ్డలు; శాక సముదయంబును= ఆకుకూరలు మొదలైన వాటిని; ఆశనముగన్‌+కొనుచున్‌= ఆహారంగా తీసికొంటూ; 
అజినంబు= జంతుచర్మాన్ని; వల్కలము= నారచీరను; అంబరంబుగన్‌+కొని= వ(స్తంగా గ్రహించి; భూస్త్రలిన్‌= నేలమీద; 
శయనకృత్యంబున్‌= పండుకొనటాన్ని; ఒనర్భి= చేసి; అతిథులకున్‌+ఎడము+ఇచ్చి= అతిథులకు ఆశ్రయమిచ్చి; ఆహారములను= 
ఆహార పదార్థాలను; భక్తిన్‌+ ఆత్నీయములలోనన్‌= భక్తిగా ఆత్మీయంగా (ప్రేమతో); పంచిపెట్టి= అందరికీ పంచి; అధ్యయన 
హోమశీలు(డు+ఐ= అధ్యయనం; అగ్నిహోత్రం-ఇవి చేస్తూ; అన్ని ఇంద్రియములన్‌+గెలిచి= అన్ని ఇంద్రియాలను గెల్చి; వానప్రస్టు 
డు= వాన(ప్రస్థంలో ఉన్నవాడు; అతిశయిల్లున్‌= ప్రకాశిస్తాడు. 

థి ౧ వాం 


తాత్పర్యం: వానప్రస్థంలో ఉన్నవాడు (గ్రామం వదలిపెట్టి అడవులలో ఉంటూ పర్లశాలల్లో నివసిస్తుంటాడు. రెండు 
పూటలా స్నానం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తాడు. తృణధాన్యాలు, పండ్లు గడ్డలు, పూలు, కాయలు, ఆకులు ఆహారంగా 
తీసికొంటాడు. జంతువుల చర్మాన్నో నారచీరలనో వ'స్త్రంగా ధరిస్తాడు. నేలమీదనే పడుకొంటాడు. అతిథులకు చోటు 
కల్పించి ఆహారం భక్ష్యనురాగాలతో అందరికీ పంచిపెట్టుతాడు. అధ్యయనం, అన్నిహోత్రం చేస్తూ అన్ని ఇంద్రియాలనూ 
అదుపులో ఉంచుకొని వానప్రస్థుడు పవిత్రజీవనం గడపుతాడు. 


క. ఈ మూ(డాశ్రమములలో । నేమిట వర్తించువార లేనియు ముక్తిం 
గామించినంజొరనగు వి। ద్యామాలాచార మైన యత్యాశ్రమమున్‌. 171 
ప్రతిపదార్థం: ఈ మూండు+ఆ(శ్రమములలోన్‌= బ్రహ్మచర్య, గార్హస్థ్య; వానప్రస్థాశ్రమాలలో; ఏమిటన్‌ వర్తించువారు+ఏనియున్‌= 
@థ యౌ థి యు 


ఎందులో ఉంటున్నవారైనా; ముక్తిన్‌+కామించినన్‌= మోక్షాన్ని కోరుకొంటే; విద్యామూల+ఆచారము+ఐన= జ్ఞానహేతువైన ఆచారం 
కలిగిన; యతి+ఆశ్రమమున్‌= యతి ఆశ్రమంలో (సన్న్యాసంలో); చారన్‌+అగున్‌= ప్రవేశించవచ్చును. 


తాత్సర్యం: పై మూడు ఆశ్రమాలలో ఎందులో ఉంటున్న వాడైనా ముక్తిని కోరుకొంటే జ్ఞాన హేతువులైన ఆచార 
విధులు కలిగిన యత్యాశ్రమంలో ప్రవేశించవచ్చును. అదే సన్యాసం. 


సీ, సర్వభూత దయానుషంగంబు గలిగి య । తీత వస్తువుల. జింతింప కెద న 
నాగతంబులమీ(ద నాస సేయక వర్త। మాన లబ్ధము లుపేక్షా నిరూఢిం 
గూర్చు చంగంబుల. గూర్మ మెట్లట్ల యిం । ద్రియముల లోనికి. దిగిచికొనుచు 
సముచితకాల భిక్షా చర్య దొరకొన్న। యంతన నిజదేహ యాత్ర నడపి 


తే.  గ్రాసమాచ్చాదనంబు దక్కంగ నెవ్వం। దర్ది నెయ్యది యిచ్చిన నంద కేక 
టో థి చ 
వార భోజ యగుచు నమస్కార సఖ్య । నుతి నిరాకృతి సహితు(డై యతి వెలుంగు.’ 172 


ప్రతిపదార్థం: సర్వభూత= అన్ని ప్రాణులపట్ట; దయానుషంగంబు+కలిగి= దయ (పేమ కలిగి; అతీతవస్తువులన్‌= గతించిన 
వాటిని గురించి; ఎదన్‌= హృదయంలో; చింతింపక= బాధపడక; ఆగతంబులమీందన్‌= రాబోయే వాటిమీద; ఆస+చేయక= ఆశ 
పడకుండా; వర్తమాన లబ్దములు+ఉపేక్షా+నిరూఢిన్‌= అప్పటికి లభించిన వాటిని ఉదాసీన పరత్వంతో; కూర్చుచున్‌= (గ్రహిస్తూ; 
కూర్మము= తాబేలు; అంగంబులన్‌+ఎట్టు+అట్ల= అంగాలను ఎట్లాగో అట్టాగా; ఇంద్రియములన్‌ లోనికిన్‌+తిగిచికొనుచున్‌= 
ఇం(ద్రియాలను లోనికి లాగుకొంటూ; సముచితకాల= తగిన సమయంలో; భిక్షా చర్యన్‌= భిక్షాటనంతో; దొరకొన్న+అంతన= 
లభించినంత; నిజదేహయా(త్ర+నడపి= తనదేహయా(త్రను నడుపుతూ; [గ్రాసము= ఆహారం; ఆచ్చాదనంబు= వ(స్తం; తక్కంగన్‌= 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 177 
తప్ప; ఎవ్వరు= ఎవ్వరైనాసరే; ఎయ్యది+ఇచ్చినన్‌= ఏది ఇచ్చినాసరే; అందక= తీసికొనక; ఏకవారభోజి+అగుచున్‌= దినంలో 


ఒకసారి మాత్రమే భుజిస్తూ; నమస్కార= నమస్కరించటంకాని; సఖ్య= స్నేహంకాని; మతి= (ప్రశంసించటం కాని (నీటిలో); 
నిరాకృతి సహితుండు+ఐ= నిరాకరించేబుద్ది కలవాడై; యతి= సన్న్యాసి; వెలుంగున్‌= ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: అన్ని ప్రాణులపట్ల దయ (పేమ కలిగి, గతించినవాటిని గురించి చింతించక, రాబోయేవాటిని గురించి 
ఆశపడక, అప్పటికి లభించిన వాటిని ఉదాసీనంగా (గ్రహిస్తూ తాబేలు తన అంగాలను లోనికి లాక్కున్న విధంగా తన 
ఇంద్రియాలను నియంత్రిస్తూ భిక్షతో లభించినంత (గ్రహించి తన దేహాన్ని సంరక్షించుకొంటూ, అన్న వస్త్రాలు తప్ప 
తక్కినది ఎవరు ఏమి ఇచ్చినా పరి[గ్రహించకుండా, రోజుకు ఒకసారిమాత్రమే భుజిస్తూ, నమస్కారంకాని, స్నేహంకాని, 
ప్రశంసకాని, పట్టించుకొనకుండా (నిరాకరిస్తూ యతి (జ్ఞానమయమైన) జీవితం గడుపుతాడు. 


క. అనసూయయు నక్రోధం । బును దమమును బ్రహ్మచర్యమును బుజుభావం 
బును సత్యంబు నపైశున । ము నహింసయు. జూరె యతికి ముఖ్య వ్రతముల్‌. 173 


ప్రతిపదార్థం: అనసూయయున్‌= అసూయ లేకుండా ఉండటం; అ(క్రోధంబును= కోపంలేకుండా ఉండటం; దమమును= 
ఇంద్రియాలను నియం(త్రించటం; (బహ్మచర్యమును= (స్త్రీకి దూరంగా (బ్రహ్మజ్ఞాన విషయంగా నిరంతరం సంచరించటం; 
బుజుభావంబును= వేరుగా (డొంకతిరుగుడు వ్యవహారం కాకుండా) ప్రవర్తించే స్వభావం; సత్యంబున్‌= సత్యపాలన; అపైశునము= 
లోభగుణం లేకుండటం; అహింసయున్‌= హింసచేయకుండటం; యతికిన్‌= సన్యాసికి; ముఖ్యవ్రతముల్‌= ముఖ్యమైన దీక్షలు; 
చూరె= సుమండీ! (కదా!). 


తాత్పర్యం: అసూయ, కోపం లేకుండా ఉండటం, ఇంద్రియాలను నియంశత్రించుకొనటం; బ్రహ్మచర్యంలో 
సంచరించటం; బుజు(ప్రవర్తన, సత్యపాలన, లోభగుణం లేకుండా ఉదారంగా ఉండటం, హింస చేయకుండటం, 
సన్నాసికి ముఖ్యమైన దీక్షలు. 


విశేషం: 'యతి” అంటే 'నియతి” కలవాడని అర్థం. “సమ్యక్‌= బాగుగా; 'న్యాసము'= దాచి పెట్టటం అంటే భగవంతుడిలో 
సర్వాన్ని దాచిపెట్టినవాడని అర్థం. 'సర్వం బ్రహ్మమయం' అని ఎవడు అన్నిటిని త్యజిస్తాడో వాడు 'సన్బ్యాసి. 


తే. వృక్షమూల నదీతీర విజన నిలయ విపిన గిరిగుహా నిత్య వివిక్త దేవ 
సదనవాసియై కౌటిల్య సాధ్య వస్తు; సంచయనము లుడిగి యతి సంచరించు. 174 


ప్రతిపదార్థం: వృక్షమూల= చెట్టు మొదట; నదీతీర= నదీతీరంలో; విజననిలయ= జనాలు లేనిచోట; విపిన= అడవిలో; గిరిగుహా 
నిత్య వివిక్త గిరిగుహలలో నిత్యం ఒంటరిగా; దేవసదన= దేవాలయాలలో; వాసి+ఐ= వాసంచేస్తూ; కౌటిల్య= వంకరమార్గాలతో; 
సాధ్య వస్తు సంచయనములు= సాధించదగ్గ వస్తుసముదాయాలను; ఉడిగి= వదలిపెట్టి; యతి= సన్నాసి; సంచరించున్‌= తిరుగుతాడు. 


తాత్సర్యం: సన్నాసి ఏ చెట్టు మొదటో, నది ఒడ్డునో, మనుష్యులు లేని అడవులలోనో, కొండగుహలలోనో, నిత్యం 
ఒంటరిగా, ఏ ఆలయాలలోనో నివసిస్తాడు. దుర్మార్గంగా కుయుక్తులతో ఏ వస్తువులూ సంపాదించడు. ఇట్లా యతి 
సంచరిస్తూ ఉంటాడు. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


క _ తన మేలు ప్రకాశింపక। తనుం గనుంగొనునట్టి జను లుదాసీనతమై 
నునికికి.దగియెడు చందం । బున వర్తించుయతి సర్వముక్తత నొందున్‌. 175 


ప్రతిపదార్థం: తన= తనయొక్క; మేలు= గొప్పతనం; ప్రకాశింపక= బయటపెట్టకుండా; తనున్‌+కనుంగొనునట్టి జనులు= 
తనను చూచేటటువంటి జనాలు; ఉదాసీనతమైన్‌= ఉదాసీనంగా; ఉనికికిన్‌= ఉండటానికి; తగియెడు= తగిన; చందంబునన్‌= 
రీతిలో; వర్తించు యతి= ఉండే సన్నాసి; సర్వముక్తతన్‌= అన్నిటినుండీ విముక్తిని; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: తన గొప్పతనం ఎవరికీ చాటకుండా; తనను చూస్తున్న వారుకూడా ఉపేక్షాభావంతో తనను 
పట్టించుకొనకుండా ఉండేటట్లుగా ఏ సన్న్యాసి వర్తిస్తాడో అతడు సర్వబంధ విముక్తుడౌతాడు.” 


వ. అని యెలి(గించి మలియును. 176 
తాత్సర్యం: అని తెలిపి ఇంకా (తరవాతి పద్యంతో అన్వయం.) 


సీ, సన్న్యాస మనం దపశ్చరణంబు పేరు త। పోజ్ఞాన యుక్తి ప్రబుద్దు లైన 
జనము లచింత్యం బజర మమృతంబు నా। వెలుంగు తత్త్వము గండ్రు వీతతామ 
సము నవధూత రాజసమునై శుద్ద స। త్త్వాశ్రయం బగు హృదయంబు గలుగు 
వారు తపోవృత్తివలన సుక్షేమ మా । ర్లంబున నడతు రేకత్వ శోభి 


తే. మహిత నానాత్వ మనంగ సమస్త భూత। సముదయస్థమై యున్న తత్త్వము ప్రకాశ 
మగుట నఖిలగతుల. దోంచు నవ్విధంబు । గలుగు బుధుండు నిర్ద్వంద్వు(డై కాంచు ముక్తి. 177 


ప్రతిపదార్థం: సన్న్యాసము+అనన్‌= సన్న్యాసమంటే; తపశ్చరణంబు పేరు= తపస్సుచేయటానికి పేరు; తపోజ్ఞాన+యుక్తి+ 
ప్రబుద్దులు+ఐన= తపస్సువలన పుట్టిన జ్ఞానంతో మేల్కొన్నవారైన; జనములు= యోగిజనులు; అచింత్యంబు= చింతించి 
(ఆలోచించి); తెలిసికొనటానికి వీలులేనిది; అజరము= ముసలితనం లేనిది; అమృతంబునాన్‌= చావులేనిదిగా; వెలుంగు తత్త్యమున్‌= 
వెలిగేటటువంటి మహాతత్తాన్ని; కండ్రు= దర్శిస్తారు; వీత తామసమున్‌= తమోగుణం పోయినదీ; అవధూత రాజసమున్‌+ఐ= 
పోగొట్టబడిన రాజసం కలిగినదీ అయినటువంటి; శుద్దసత్ల్య= పరిశుద్దసత్వ గుణానికి; ఆ(శయంబు+అగు= ఆ(శ్రయమైన; 
హృదయంబు= హృదయం; ఉరుతపోవృత్తివలనన్‌= గొప్పతవళ్చ్ళర్యవలన; కలుగున్‌= కలుగుతుంది; నంక్షేమ 
మార్గంబునన్‌+నడతురు= క్షేమం కలిగించే భద్రమైన పద్దతిలో నడుస్తారు; ఏకత్వశోభి= ఏకంగా (ప్రకాశించే; మహిత 
నానాత్వము+అనంగన్‌= గొప్పదైన అనేకత్వం అనబడి; సమస్తభూత సముదయస్థమై; ఉన్నతత్త్యము= సమస్త ప్రాణి సముదాయాలలోనూ 
ఉన్న ఆత్మ వస్తువు; ప్రకాశము+అగుటన్‌= (ప్రకాశించగా; అఖిల గతులన్‌+తో(చున్‌= అన్ని విధాలా కనిపిస్తుంది; ఆ విధంబు+కలుగు 
బుధుండు= ఆ విధంగా దర్శించగల పండితుడు (జ్ఞాని); నిర్వంద్వుడు+ఐ= ద్వంద్వమోహం పోయినవాడై; ముక్తిన్‌+కాంచున్‌= 
ముక్తి పొందుతాడు. 


తాత్సర్యం: సన్యాస మంటే తపస్సుచేయటమే. తపోజ్ఞానంచేత జాగరూక చిత్తం కలిగిన యోగులు చింతించి 
తెలిసికొనజాలనిదీ, ఎప్పటికీ నిత్యనూతనమైనదీ, చావు లేనిదీ అయిన ఆ మహాతత్తాన్ని చూస్తారు. తపోవృత్తివలన 
రజస్తమస్సులు లేని శుద్రసత్తానికి ఆ శ్రయమైన హృదయం ఏర్పడుతుంది. క్షేమమైన దారిలో పయనించటానికి అది 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 179 


మూలమవుతుంది. ఏకత్వం అనేకత్వం అనే రెండు లక్షణాలూ కలిగిన ఆ ఆత్మవస్తువు సకల ప్రాణి సముదాయాలలోనూ 
అన్ని రీతులలోనూ (ప్రకాశించటం మొదలవుతుంది. అట్లాంటి జ్ఞాని ద్వంద్వమోహాలను అధిగమించి ముక్తిని 
పొందుతాడు. 


వ. అవ్యక్త ప్రభవంబును బుద్ది స్కంధంబును నహంకార విటపంబును మహా భూతోపశాఖంబును నింద్రియ 
కోటరంబును సంతతాశా పల్లవంబును శుభాశుభ ఫలంబును నైసంసార వృక్షం బొప్పుచుండు. 178 


ప్రతిపదార్థం: అవ్యక్త ప్రభవంబును= తెలియని పుట్టుక కలిగింది (అవ్యక్తాన్న వేరుగా, బీజంగా కలిగింది); బుద్ది స్కంధంబును= 
బుద్దినే కాండంగా కలిగింది; అహంకార విటపంబును= అహంకారాన్నే కొమ్మగా కలిగిందీ; మహాభూత+ఉపశాఖంబును= మహా 
భూతాలనే రెమ్మలుగా కలిగిందీ; ఇం(ద్రియకోటరంబును= ఇం(ద్రియాలనే తొ(ర్రలుగా కలిగింది; సంతత= నిరంతరం; ఆశా 
పల్లవంబును= పుట్టే ఆశలనే చిగురులుగా కలిగింది; శుభ+అశుభ ఫలంబును+ఐ= శుభం అశుభం అనే పండ్లను కలిగిందై; 
సంసారవృక్షంబు= సంసారమనే చెట్టు; ఒప్పుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: అవ్యక్తమనే బీజాన్ని, బుద్ది అనే కాండాన్ని, అహంకారమనే కొమ్మను, మహాభూతాలనే రెమ్మలను, 


ఇం(ద్రియాలనే తొర్రలను, నిరంతరం పుట్టే ఆశ లనే చిగుళ్ళను, మంచిచెడు లనే ఫలాలను కలిగినదై ఈ సంసారమనే 
చెట్టు ప్రకాశిస్తూ ఉంటుంది. 


విశేషం: అలం: రూపకం. 


క. జ్ఞానాసి నది నటికి యభి। మానాహంకార మతి నియతి యగు పురుషుం 
డానందము ప్రస్పుటముగ(। గానంగా నేర్పు విగతకల్మషులారా! 179 


ప్రతిపదార్థం: విగతకల్మషులారా!= పోయిన పాపాలుగల బుషులారా!; జ్ఞాన+అసిన్‌= జ్ఞానమనే కత్తితో; అది= ఆ చెట్టును; 
నటికి= నరికివేసి; అభిమాన+అహంకార మతి= అభిమానం, అహంకారం అనే లక్షణాలుకల మతి; నియతి+అగు= నియంత్రణలో 
ఉన్న; పురుషుండు= యోగిపురుషుడు; ఆనందము= ఆత్మానందాన్ని; ప్రస్సుటముగన్‌= స్పష్టంగా; కానంగాన్‌+నేర్చున్‌= 
దర్శించగలుగుతాడు. 

తాత్పర్యం: జ్ఞానమనే కత్తితో ఆ చెట్టును నరికివేసి అభిమాన, అహంకారాలను ఎవరు నియంత్రించుకొంటారో ఆ 
యోగి నిస్సందేహంగా బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. 


నిశేషం: అశృత్ణ వృక్షంగా జగత్తును వర్షించిన గీతాకారుడు 'అసంగశస్తేణ దృఢేన ఛిత్వా' అన్నాడు. ఈ లోకమనే మహావృక్షాన్ని 
'నిస్సంగం” (అంటే ఎందులోనూ టప్రవేశించని మనస్సు) అనే శస్తంతో ఖండించాలని చెప్పాడు. 


ఇక్కడ ఈ వృక్షానికి మూలం మొదలు ఫలం దాకా అన్నీ చెప్పబడ్డాయి. “జ్ఞానం' అనే కత్తితో ఈ చెట్టును 
ఖండించవచ్చునట. అప్పుడు అభిమాన, అహంకారాలు నశిస్తాయి. అప్పుడు సాత్విక (ప్రజ్ఞ ప్రవర్తించి 'ఆత్మ' దర్శనమిస్తుంది. ఆ 
ఆనందమే (బ్రహ్మానందమని యోగులు పిలిచింది. 
ఆ. నిమిషమైన( బరమ నియతి నాత్ముని నాత్మ। యంద కనిన. దెలివి నారం బడసి 

బోధమహితమునులు పొందు నవ్యయగతి(। బొంద గండ్రు ప్రకృతి పొందు దొఅంగి. 180 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 943 


క హరి దలంచె సుభద్ర; పురం । దరు€ దలంచె ధనంజయుండు; దడదయక వా ర 
య్యిరువురం బెండిలి సేయంగ । వరదులు తద్ద్వారవతికి వచ్చిరి ప్రీతిన్‌. 193 


ప్రతిపదార్థం: సుభద్ర, హరిన్‌= శ్రీకృష్ణుడిని; తలంచెన్‌= తలచింది; ధనంజయుండు= అర్జునుడు; పురందరున్‌= దేవేంద్రుడిని; 
తలటెన్‌= అనుకున్నాడు; వరదులు= వరాలిచ్చేవారు; వారు= ఆ శ్రీకృష్ణదేవేం[ద్రులు;, తడయక= ఆలస్యంచేయక; ఆ+ఇరువురన్‌= 
ఆ ఇద్దరిని; పెండిలి= పెండ్లి; చేయంగన్‌= చేయటానికి; ప్రీతిన్‌= (ప్రేమతో; తత్‌+ద్యారవతికిన్‌= ఆ ద్వారకానగరానికి; వచ్చిరి= 
వచ్చారు. 


తాత్సర్యం: సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుడిని తలచుకొన్నది. అర్జునుడు దేవేంద్రుడిని తలచుకొన్నాడు. వరాలిచ్చే 
వాళ్ళిద్దరు వెంటనే వాళ్ళపెండ్లి చేయటానికి ప్రీతితో ద్యారవతీనగరానికి (ద్వారకానగరానికి) వచ్చారు. 


విశేషం: ఈ పద్యంలో నాయికానాయకుల సంకల్పాలలోనూ, ఇం(ద్రోపేంద్రుల ఆగమనంలోనూ, పద్యనిర్మాణంలోనూ 
సమతాగుణం సార్థకం. (సంపా.) 


అర్జునుండు సుభద్రను వివాహంబగుట (సం. అను 1-144-270 పంక్తి) 


వ. ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్జ్వ్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ 
యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన 
యుత్తమలగ్నంబున నగ్నియమనిర్భతివరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభ్భగు నారద వసిష్టవామ 
దేవప్రభృతి మహామునులును సదస్యులుగా(, గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయు 
రుక్షిణియు నప్పరోగణంబులతోడం బురంద్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్దునుల వివాహమహోత్సవం 


బతిరమ్యం బయ్యె నంత. 194 


ప్రతిపదార్థం: ఇట్లు; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు, వసుదేవ+అ(క్రూర, సారణ, సాంబ, సాత్యకి, సహితంబుగాన్‌= వసుదేవుడు, 
అ(క్రూరుడు మొదలైన వాళ్ళతోకూడి; అంతర్‌+ద్వీపంబునుండి; వచ్చిన= వచ్చిన; అనంతరంబు+అ= తరువాత; 
అమరావతినుండి; అమర, సిద్ద, సాధ్య, ముని, గణ పరివృతుండు+ఐ= దేవతలతో, సిద్దులతో, సాధ్యులతో, మునిసమూహాలతో 
చుట్టబడినవాడై; అమర+ఇంద్రుండు= దేవేంద్రుడు; వచ్చెన్‌; అంతన్‌; బృహస్పతి; ఇచ్చిన= పెట్టిన; ఉత్తమ, లగ్నంబునన్‌= 
మంచి ముహూర్తంలో; అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, ధనద+ఈశాన+ఆది, సుర, వరులున్‌= అగ్నిదేవుడు, 
కుబేరుడు, ఈశానుడు (అష్టదిక్సాలకులు) మొదలైన దేవతాశ్రేష్ణులూ; అత్రి, భృగు, నారద, వసిష్ట వామదేవ, ప్రభృతి, 
మహామునులు= అత్రి, భృగువు, నారదుడు, వసిష్టుడు, వామదేవుడు మొదలైన మహామునులూ; సదస్యులుగాన్‌= సభలోని 
సభ్యులుగా; కశ్యప, (ప్రజాపతి= కశ్యప ప్రజాపతి; హోమకర్తగాన్‌= హోమం చేసేవాడుగా; అరుంధతియు= అరుంధతి; శచియు, 
సత్యభామ, రుక్మిణియును= శచీదేవి, సత్యభామ, రుక్మిణి; అప్పరస్‌+*గణంబులతోడన్‌= అప్పరసలసమూహాలతో; పురంధ్రీ, 
కార్యంబులు= ముత్తైదువులు చేయదగినపనులు; నిర్వహింపన్‌= నిర్వహించగా; సుభ(ద్రా+అర్జునుల= సుభద్రార్హునుల; 
వివాహ= పెండ్లి; మహా+ఉత్సవంబు= గొప్ప పండుగ; అతి, రమ్యంబు= ఎంతో చూడముచ్చటైనది; అయ్యెన్‌= జరిగింది; 
అంతన్‌= అప్పుడు. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిమిషము+ఐనన్‌= ఒక నిమిషంపాటైనాసరే; పరమనియతిన్‌= మిక్కిలి నిష్టతో (యోగసాధనతో); ఆత్మునిన్‌+ 
ఆత్మ+అందున్‌+అ+కనినన్‌= ఆత్ముడిని ఆత్మలో చూస్తే; తెలివిన్‌+ఆరన్‌+పడసి= సమగ్రమైన జ్ఞానం పొంది; ప్రకృతిపొందు+ తొల 
గి= ప్రకృతితోడి అనుబంధాన్ని వదలి; బోధమహిత= జ్ఞానంచేత మహనీయులైన; మునులు+పొందు= మునులు పొందేటటువంటి; 
అవ్యయగతిన్‌= ముక్తిస్థానాన్ని; పొందన్‌+కండ్రు= పొందగలుగుతారు. 


తాత్సర్యం: మిక్కిలి నిష్టతో యోగసాధన మూలంగా తనలోని జీవాత్మను తాను దర్శించగలిగితే, అది ఒక నిమిషంపాటు 
జరిగినా చాలు. ఈ లోకంతోడి విషయానుబంధాలనుండి ముక్తుడై జ్ఞానులైన మహర్షులు పొందే ఆ ముక్తిస్థానాన్ని 
పొందగలుగుతాడు. 


©. పరమనియతి యనంగ బ్రాణసంయమనంబ; | యది క్రమాభివృద్ది నలవరింప. 
గాం బ్రసాద సిద్ధి గలిమి ద్రువం; బవ్వి । శేషకలన మిష్టసిద్ధిం జేర్చు. 181 


ప్రతిపదార్థం: పరమనియతి+అనంగన్‌= పరమనియతి అనగా; ప్రాణసంయమనంబు= ప్రాణవాయువును నియం(్రించటమే 
(అంటే యోగసాధనే); అది= ఆ సాధన; [క్రమాభివృద్దిన్‌= క్రమంగా పెంచుకొంటూ; అలవరింప(గాన్‌= సాధనచేయగా; 
ప్రసాదసిద్ది+కలిమి= ప్రసార సిద్ది కలగటం; (ధ్రువంబు= సత్యం; ఆ+విశేషకలనము= ఆ ప్రసాద సిద్దిరూపమైన వైశిష్ట్యం కలిగి 
ఉండటం; ఇష్టసిద్దిన్‌+చేర్చున్‌= కోరిన దానిని ఇస్తుంది. 

తాత్సర్యం: పరమనియతి అని ముందు చెప్పింది ప్రాణవాయు నిరోధరూపమైన యోగసాధననే, దానిని (క్రమంగా 
పెంచుకొంటూ అభ్యసిస్తూ పోగా భగవత్‌ ప్రసాదరూపమైన సిద్ది తప్పకుండా కలుగుతుంది. దానివలన ఇష్ట్రార్థాలు 


సిదిసాయి. 
తానో ఊది 


విశేషం: పద్యంలో ఎక్కడా భగవంతుడి పేరులేదు. కాని, ప్రసాద దాత పరమాత్మస్వరూపుడైన భగవంతుడే. యోగానికి ఆత్మదర్శనమే 
ప్రయోజనం కాబట్టి యోగసిద్దికూడా దైవానుగ్రహంవలననే జరుగుతుందని మహర్షులంతా సెలవిచ్చారు. అందుకే యోగం, క్షేమం 
రెండూ నేనే వహిస్తాను అని భగవంతుడు అర్జునుడికి వరప్రసాదమిచ్చాడు. 


క. అవ్యక్త తత్త్వ జాతము । భవ్యము సత్త్వంబు దురిత పంక హరంబై 
యవ్యయ మమృత మనింద్రియ । భావ్యం బగు తత్త్వ మొంద బ్రాంకగుం జుండీ! 182 


(ప్రతిపదార్థం: అవ్యక్త తత్తృజాతము= అవ్యక్త తత్వానికి సంబంధించిన జ్ఞానం; భవ్యము= పుణ్యప్రదమైనది; సత్త్యంబు= 
సాత్తికమైనది; దురితపంకహరంబు+ఐ= దురితాలనే బురదను తొలిగించేదై; అవ్యయము= అనంతమైన; అమృతము= శాశ్వతమైన; 
న+ఇం(దియ భావ్యంబగు తత్త్యము+ఒందన్‌= ఇం(దియాలచేత భావింపజాలని తత్త్వాన్ని (ఆత్మతత్తాన్ని) పొందటానికి; (ప్రాం 
కు+అగున్‌= ఆధారమవుతుంది; చుండీ!= సుమండీ! 


తాత్పర్యం: ఇంతవరకు చెప్పిన అవ్యక్త తత్ప్వజ్ఞానం పుణ్యప్రదం. సాత్మికం, పాపహరం, అవ్యయమైన అనంతమైన 
ఇం(ద్రియాతీతమైన ఆత్మతత్త దర్శనాన్ని చేయటానికీ జ్ఞానం పాకుడు తీగవలె పనికి వస్తుంది. (అంటే ఇది దొరికితే 
దానిని చేరుకొనటం సులభమని అర్థం.) 


వ. కావున. 183 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 181 
తాత్పర్యం: అందుచేత (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే.  సత్త్వభావన కంటెం బ్రశస్తమైన । కృత్య మరయంగ లేదంద్రు నిత్యవస్తు 

సమ్యగధిగమ సిద్ధికి సంయమ ప్ర । సిద్దు లాగమతంత్ర ప్రసిద్ధులార! 184 
ప్రతిపదార్థం: సంయమ ప్రసిద్దులు= బుషిశ్రేష్టులు; నిత్యవస్తు సమ్యక్‌+అధి గమ+సిద్దికిన్‌= నిత్యమైన ఆత్మవస్తువును సమగ్రంగా 
చేరుకొనటానికి; సత్త్యభావనకంటెన్‌= ఆ సత్యరూపమైన మహాతత్తాన్ని (ఆత్మను) భావించటంకన్నా; (ప్రశస్తమైన కృత్యము= 
శ్రేష్టమైన కార్యం; అరయంగన్‌= బాగా చూడగా; లేదు+అండ్రు= లేదు అంటారు; ఆగమతం(త్ర ప్రసిద్దులార!= వేద తంత్రం 
తెలిసిన వారిలో శ్రేష్టులైన వారా! (ఇది మీకు చెప్పాలా? అని అర్థం). 
తాత్సర్యం: మీరు వేదతంత్రం తెలిసినవారిలో గ్రేష్ణులు, మీకు తెలియనిది ఏమున్నది? బుషిక్రేష్ణులు నిత్యమైన ఆత్మ 
వస్తువును సమ(గ్రంగా చేరుకొనటానికి ఆ 'సత్త్య' భావనకంటె (శ్రేష్టమైన పని మరొకటి లేదు- అని నిశ్చయంగా చెప్పారు. 


నిశేషం: ముందు 106వ పద్యంలో 'సత్య'మంటే 'పరమవేద్య” తత్త్యమని చెప్పారు. గమనించి ఇక్కడ అన్వ్నయించుకొనాలి. 


క. వినుండీ! సత్త్వస్థుంబురుషు6। గనుంగొను. డనుమాన కలన౦ గాని మదిం ద 
క్కిన తెజింగేమిట నైనం । గనుంగొనియెద మనుట వెరవు గాకుండు( జుండీ! 185 


ప్రతిపదార్థం: వినుండీ!= వినండి! ఈ+సత్త్యస్టున్‌= ఈ సత్త్యస్థితిలో ఉండే; పురుషున్‌= మహాపురుష తత్తాన్ని (పరమాత్మను); 
కను(గొను(డు= దర్శించండి (ఇంతరకు చెప్పిన తపోయజ్ఞ యోగసాధనాది మార్గాల ద్వారా); అనుమానకలనన్‌+కాని= అనుమాన 
ప్రమాణంతోకాని; మదిన్‌= మదిలో; తక్కిన= ఇతరమైన; తెజంగు+ఏమిటన్‌+ఐనన్‌= ఏ పద్దతిలోగాని; కనుంగొనియెదము+అనుట= 
చూడగలుగుతాం అనటం; వెరవు+కాకుండున్‌= సాధ్యం కాదు; చుడీ!= సుమండీ! 


తాత్సర్యం: ఈ 'సత్త్య' నిష్టుడైన ఆ మహావేదవేద్యుడి తపోయజ్ఞయోగాది మార్గాలద్యారా 'సత్త్య' భావనచేతనే సాధించాలి 
తప్ప అనుమాన ప్రమాణం కాని, ఏ ఇతర ఉపాయం కాని లేదు. అట్లా చూడగలుగుతామనుకొనటం అసాధ్యం 
సుమండీ! 


విశేషం: న్యాయశా(స్తంలో 'అనుమాని ప్రమాణం చర్చించబడింది. ఇతరమైన (ప్రత్యక్ష ఉపమానాది (ప్రమాణాలూ ఉన్నాయి. 

“'ధూమాగ్ని న్యాయం” అనుమాన (ప్రమాణానికి నిదర్శనం. ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉంటుందన్నది అనుమానం. 

భగవత్తత్య వివేచన అటాంటిది కాదు. అది నిష్కారణమైన కారణం- కార్యం. కర్తలేని కర్మ కర్మలేని (క్రియ, అందుచేత 'సత్త్య' 
౧ 

మన్నారు. అంటే అట్లాగే ఉన్నదని అర్థం. దానిని 'భావించటంి అంటే 'తర్కించటం” కానేకాదు. ఉపాసించటమని అర్థం. అది 

ప్రాణ 'రూపం కాబట్టి 1ప్రాణ' నియంత్రణద్యారా చేస్తున్నాం. అందుచేత అనుమాన ప్రమాణంద్యారా సాధ్యం కాదనటం. దానికి 

"ప్రత్యక్ష నిరూపణ. 'అనుమానంి జరిపించటం సాధ్యంకాదు. అందుచేత మార్గాంతరం లేదనటం. 


సీ. _ ఇట్లగ టెట్లనియెదరేని సత్యంబు । సంతోషమును నహింసయును ధృతియు 
క్షమయు నార్జవమును సన్వ్యాసమును బరి । త్యాగంబు విజ్ఞానయోగ దశయు 
a 
సాత్వికంబులు గాన తత్త్వవిజ్ఞనములీ | యనుమానము. బురుషాధిగమము. 
బడయుట యొప్పెడు పదమంద్రు తత్వంబు(। బురుషుండు నొక డను బుద్ది. గొంద 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. టార్యులూ(దురు రట్లేలయగు సుదుంబ । రమున మశకమ్ము వారి మీనము వసించు 
నట్లు సత్త్వంబునం దంతరాత్ముం డండు(। గాక యనియెడివారు పెక్కండ్రు గలరు. 186 


ప్రతిపదార్థం: ఇట్లు-అగుట= ఇట్లాకావటం; ఎట్టు+అనియెదరు+ఏని= ఎట్టాఅంటారా! (అయితే వినండి); సత్యంబున్‌= సత్యమూ; 
సంతోషమును= సంతోషమూ; అహింసయును= అహింసా; ధృతియున్‌= ధైర్యమూ; క్షమయున్‌= ఓర్పూ; అర్జవమును= 
బుజుమార్గమూ; సన్న్యాసమును; పరిత్యాగంబున్‌= త్యాగబుద్దీ; విజానయోగదశయున్‌= విజ్ఞానయోగసితి; సాత్తికంబులు+కాన= 
a ఠా Sy = థి 
సాత్త్యికాలు కాబట్టి; తత్త్యవిజ్ఞనులు= తత్త్వవేత్తలు; అనుమానమునన్‌= అనుమానప్రమాణంతో; పురుషాధిగమమున్‌+పడయుట= 
పురుష తత్త్వాన్ని; తెలిసికొనటం; ఒప్పుడు+పదమం[డ్రు= తగిన పద్దతి అంటారు; కొందణు+ఆర్యులు= కొందరు విద్వాంసులు; 
తత్తంబున్‌= తత్త్యమూ; పురుషుండున్‌= పురుషుండు; ఒక(డు+అనుబుద్దిన్‌= ఒకడనే ఆలోచనతో; ఊందుదురు= నొక్కి చెప్పుతారు; 
అట్లు+ఏల+అగున్‌= అట్టా ఎందుకవుతుంది?; ఉదుంబరమునన్‌= మేడిపండులో; మశకమ్ము= పురుగూ; వారిన్‌= నీటిలో; 
మీనమున్‌= చేప; వసించునట్టు= (బ్రతికేటట్టు; సత్యంబునందున్‌= సత్త్యంలోనే; అంతరాత్ముండు+ఉండుగాక= అంతరాత్మ 
౧M లా 
ఉంటుంది పోండి!; అనియెడువారు= అనేవారూ; పెక్కండ్రు+కలరు= చాలా మంది ఉన్నారు. 


తాత్పర్యం: ఇట్టా ఎందుకు అన్నానంటే సత్యం, సంతోషం, అహింస, ధృతి, క్షమ, బుజుత్వం, సన్యాసం, త్యాగబుద్ది, 
విజ్ఞానయుక్తి-ఇవన్నీ సాత్తిక గుణాలు కాబట్టి ఇవి ఉన్నచోట 'పురుషతత్తం' ఉన్నట్లే కాబట్టి పురుషతత్త్వాన్ని గుర్తించటానికి 
ఈ అనుమాన ప్రమాణం చాలు అంటారు. కొందరు పురుషుడూ, తత్సమూ ఒకటే నంటారు. మరికొందరు అట్లాఎట్లా 
అవుతుంది! మేడిపండులో పురుగులు, నీటిలో చేప ఉన్నట్లే సత్త్యంలోనే అంతరాత్మ ఉంటాడు. ఇది నిశ్చయం - అని 
అనేవారూ ఉన్నారు.” 


విశేషం: 'మశకిమంటే దోమ, మేడిచెట్టు నాశ్రయించి 'దోమ'” లుంటాయన్నది ప్రసిద్ధం కాదు కాబట్టి 'మేడిపండును 
(గ్రహించి వివరించాను 


మేడిపండులోని పురుగు, నీటిలోని చేప ఆధార ఆధేయ సంబంధం కలిగినవి. సాత్తికాదిగుణాలను ఆధారంగా 
పురుషతత్తాన్ని గుర్తించటం ఇట్టాంటిదే అని కొందరనవచ్చును. కొందరు ఆ పురుషుడే” తత్త్యసంకేత మనవచ్చును. 
కొందరు 'సత్తం' అని ఏ గుణాన్ని పిలుస్తామో అదే 'ఆత్మ' దర్శనానికి ఆధార మనవచ్చును. ఎట్లా అన్నా అర్థం ఒకటే. 
వాదమంతా ఆ రెంటి సంబంధాన్ని గుర్తించటంలోనే. తిక్కనగారు సత్తపురుష సంబంధాన్ని తరువాత వివరిస్తున్నారు. 
అక్కడ ఈ రెంటినడుమ అన్వయం ఎట్టా ఉన్నదో చూడవచ్చును. 


వ. అనినవిని యమ్మును లమ్మహితాతునితో 'ధర్మంబు లనేక విధంబులు; వీనిలో నెవ్వం డెయ్యది యవలంబించె 
నదియ వాండు మేలను; నే మన్నింటి మీందనుం బరంగిన బుద్దులు గలిగి యనిశ్చయ దర్శనులమయి 
యుండుదు; మిది ప్రధానానుష్టేయంబని యుపదేశింపవలయు; సత్త్వపురుష సంబంధ ప్రకారంబును 
బ్రస్ఫుటంబుగా నెటింగింపు' మనుటయు వారికి వారిజాసనుం డిట్లనియె. 187 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (బ్రహ్మ చెప్పగా విన్నవారై; ఆ+మునులు= ఆ బుషులు; ఆ+మహిత+ఆత్మునితోన్‌= ఆ 
మహాత్ముడితో; ధర్మంబులు= ధర్మాలు; అనేక విధంబులు= అనేక రీతులు; వీనిలోన్‌= వీటిలో; ఎవ్వండు= ఎవడు; ఏ+అది= 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 183 
ఏది; అవలంబించెన్‌= పాటిస్తాడో; వాడ; అది+అ= అదే; మేలు+అనున్‌= మేలు అంటాడు; ఏము= మేమైతే; అన్నింటిమీ. 
దనున్‌= అన్నిటిమీదా; పరంగిన= వ్యాపించిన; బుద్దులు+కలిగి= బుద్దులున్నవారమై; అనిశ్చయ= స్పష్టంగా లేని; దర్భనులము+అయి= 
జ్ఞానం కలవారమై; ఉండుదుము= ఉన్నాం; ఇది= ఇట్లాంటిది; ప్రధాన+అనుస్టేయంబు+అని= ప్రధానంగా అనుష్టించదగినదని; 
ఉపదేశింపవలయున్‌= ఉపదేశించబడి; సత్య, పురుష సంబంధ (ప్రకారంబును= సత్రానికి పురుషుడికీ ఉన్న సంబంధాన్ని; 
ప్రస్సుటంబుగాన్‌= స్పష్టంగా; ఎజింగింపుము= చెప్పండి; అనుటయున్‌= అని వారు కోరగా; వారికిన్‌= ఆ బుషులకు; 
వారిజాసనుండు= (బ్రహ్మ; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని బుషులు అతడితో 'స్వామీ! ధర్మాలు అనేక రీతులలో ఉంటాయి. వీటిలో ఎవడు దేన్ని 
పాటిస్తే వాడు దానినే మేలంటాడు. మేము అన్నిటిమీదా ప్రసరించిన బుద్దులు కలవారమై నిశ్చయజ్ఞానం లేకుండా 
ఉన్నాం. ముఖ్యంగా అనుష్టించదగిన పద్దతి ఇది అని బోధించండి. సత్రానికి పురుషుడికీ సంబంధం ఏమిటో స్పష్టంగా 
తెలపండి అని కోరగా (బ్రహ్మ వారితో ఇట్టా అన్నాడు. 


(సత్వం బవశ్యానుష్టేయంబుగా నిరూసించుట (సం.14-49-2)) 


(ఈక 


“సకల ధర్మములలో సర్వభూతాహింస । మేటి; యహింసా సమేతు. డైన 
వానికి నుత్తమ జ్ఞానోదయం బగు;। నది మోక్షమొనరించు ననఘులార! 
కోరిక మెయి. గర్మకారి యయ్యెడు వా(డు। వొందు గతాగతంబులు ఫలాభి 
లాషంబు లేక నిర్జోషత మే లాచ । రించిన ముక్తి సిద్ధించు వినుడు! 


తే. విషయి పురుషుండు, సత్త్వంబు విషయ; మిట్లు | భోక్త భోజ్యత్వ సంబంధమునం బొసంగి 
యుండియును బద్మషత్రపయోలవంబు । కరణి నత(డు తత్సంగంబు( బొరయకుండు. 188 


ప్రతిపదార్థం: అనఘులార!= పుణ్యాత్ములారా! సకలధర్మములలోన్‌= అన్ని ధర్మాలలోనూ; సర్వభూత+అహింస= ఏ ప్రాణినీ 
హింసించకుండా ఉండటం; మేటి= గొప్పది; అహింసాసమేతు(డు+ఐనవానికిన్‌= అహింసను పాటించేవాడికి; ఉత్తమజ్ఞాన+ 
ఉదయంబు+అగున్‌= ఉత్తమజ్ఞానం కలుగుతుంది; అది= ఆ జ్ఞానం; మోక్షము+ఒనరించున్‌= మోక్షం (ప్రసాదిస్తుంది; కోరికమెయిన్‌= 
కోరిక కలిగి (సకామమైన); కర్మకారి+అయ్యెడువాండు= కర్మమార్గ నిష్ణుడయ్యేవాడు; గత+అగతంబులు+పొందున్‌= 
జన్మమరణాలను పొందుతాడు; ఫల+అభిలాషంబు లేక= ఫలితంలో కోరిక లేకుండా; నిర్జోషతన్‌= ఏ దోషాన్నీ చేయకుండా; 
మేలు+ఆచరించినన్‌= పుణ్యంచేస్తే; ముక్తి సిద్దించున్‌= ముక్తి కలుగుతుంది; వినుండు= వినండి; పురుషుండు; విషయి= 
విషయానుభవం పొందేవాడు; సత్త్యంబు= సత్యం; విషయము= విషయం; ఇట్టు= ఈ విధంగా భోక్ష= తినేవాడు; భోజ్య= 
తినబడేది అనే; సంబంధమునన్‌+ పొసంగి+ఉండియును= సంబంధంతోకూడి ఉన్నాకూడా; పద్మప(త్ర+పయన్‌+లవంబు= 
తామరాకుమీద నీటిబొట్టు; కరణిన్‌= చందంగా; అతండు= ఆ పురుషుడు; తద్‌+సంగంబున్‌= ఆ సత్యంతో కూడికను; పొరయఈ 
క+ఉండున్‌= పొందకుండా ఉంటాడు. 


తాత్సర్యం: 'పుణ్యాత్ములారా! అన్ని ధర్మాలలోనూ అహింస గొప్పది. ఏ ప్రాణినీ హింసించనివాడికి ఉత్తమ జ్ఞానం 
కలుగుతుంది. అది మోక్షదాయిని అవుతుంది. కోరికతో పని చేసేవాడు నిరంతరం జననమరణ రూపమైన “బంధం” 
లో చిక్కుకొనే ఉంటాడు. ఫలితం మీద ఆశలేకుండా, ఏ దోషాన్ని చేయకుండా పుణ్యం నిర్వహించిన వాడికి తప్పక 
ముక్తి లభిస్తుంది. పురుషుడు విషయి; సత్యం విషయం. భోక్తకు భోజ్యానికి నడుమ ఉన్న సంబంధం ఈ రెండింటినడమ 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉన్నది. తామరాకుమీద నీటిబొట్టు చందాన పురుషుడు సత్త్వాన్ని అంటీ అంటకుండా ఉంటాడు. ఏ బంధాన్నీ పొందడు. 
పద్మప(త్రపయోలవంబు కరణి-అలంకారం ఉపమ. 


క. సత్త్వము ప్రదీప మా పర । తత్త్వము గాంచుటకు. గాన తత్సాధనతా 
తత్త్వము వదలక చిత్త సు। ఖత్వాకలిత మగు నెలవు గండద్రు కృతాత్ముల్‌. 189 


ప్రతిపదార్థం: సత్యము; ఆ+పరతత్త్యమున్‌+కాంచుటకున్‌= ఆ పరతత్తాన్ని దర్శించటానికి; ప్రదీపము= దివ్వె వంటిది; కాన= 
కాబట్టి; తద్‌+సాధనతా+తత్త్యమున్‌= దాని కారణంగా గ్రహించి సాధించాలన్న ధ్యేయాన్ని వదలకుండా; చిత్త+సుఖత్త+ఆకలితము+ 
అగు+నెలవున్‌= చిత్త సుఖాన్ని కలిగించేటటువంటి స్థిరమైన పదాన్ని; కృతాత్ముల్‌= పుణ్యాత్ములు (పరిణతాత్ములు); కండ్రు= 
పొందుతారు. 


తాత్పర్యం: ఆ పరతత్యాన్ని దర్శించటానికి దివ్వెవంటిది సత్వం. అందుచేత సత్తాన్ని సాధనంగా (గ్రహించి 
పరతత్త్య సాధన చేయాలన్న ధ్యేయంతో వదలకుండా ప్రయత్నించి ఆత్మవిద్యలో పరినిష్టులై యోగులు చిత్త సుఖంతో 
కూడుకొన్న స్థిరమైన 'ముక్తి' ధామాన్ని చేరుకొంటారు. 


చ. అది సదుపాయ మెందును నుపాయసమగ్రత లేమి సేర్పద 
భ్యుదయము దూరమార్గమున. బొందెడు భద్రము వాహనాఢ్యు(డున్‌ 
నది నెటి నుత్తరించి కనునందము నౌ సహితుండు. గాంచు నొ 
ప్పెదము విసాధనుం డయిన బే లెటు లొందంగ నేర్చు జెప్పుండా! 190 


ప్రతిపదార్థం: అది= ఆ సత్యాన్ని సాధనంగా గ్రహించటం; సత్‌+ఉపాయం= మంచి పద్దతి; ఎందునున్‌= ఎప్పుడైనా; ఉపాయసమ(గ్రత 
లేమి= సమగ్రమైన ఉపాయం లేకపోవటం; అభ్యుదయమున్‌+చేర్చదు= ఫలసాధనవైపు మనిషిని నడిపించదు; వాహనాఢ్యు( 
డున్‌= వాహనం కలిగినవాడు; దూరమార్గమునన్‌= దూరప్రయాణంలో; భ(ద్రమున్‌+పొందెడున్‌= క్షేమం పొందుతాడు; నదిన్‌= 
నదిని; నెటిన్‌+ఉత్తరించి= సులభంగా దాటి; కను+అందము= పొందే సంతోషం; నౌ+సహితుండు= నావ కలిగినవాడు; 
కాంచున్‌+ఒప్పిదము= పొందే తీరుగా; విసాధనుండు+అయిన= ఏ సాధనమూ లేని; బేల= అమాయకుడు; ఎటులు+ఒంద( 
గన్‌+నేర్చున్‌?= ఎట్టా పొందగలరు?; చెప్పు(డా!= చెప్పండి. 


తాత్పర్యం: ఆ సత్యాన్ని సాధనంగా [గ్రహించటం ఉత్తమపద్దతి. ఎవరికైనా ఉపాయం లేకుండా ఫలసాధన పొందగలగటం 
అసాధ్యం. వాహనం కలిగినవాడే దూరప్రయాణంలో క్షేమం పొందుతాడు. నావ కలిగినవాడు నదిని దాటి పొందే సుఖం 
ఏ సాధనమూ లేని బేల ఎట్టా పొందగలుగుతాడో మీరే చెప్పండి! 


నిశేషం: అలం: దృష్టాంతం, బ్రహ్మ చూపిస్తున్న రెండు పోలికలూ 1ప్రయాణం'తో సంబంధం కలిగినవే. ఈ ప్రయాణమే 
'మహాప్రస్థానం'- చివర పొందే ఫలాన్ని “అభ్యుదయం” అంటున్నాడు. 'భ(ద్రము' అనబడేది (శ్రేయస్సు. అందము” అనబడేది 
సచ్చిదానంద రూపమైన 'ముక్తిధామం” 'నావి సత్యం, నావికుడు “పురుషుడు”. నావ లేని పురుషుడు “బేల. వాడే సాధనం 
తెలియక ప్రయాణంచేయలేక ఏడుస్తూ కూర్చుంటాడు. 


అశ్వమేధపర్వము = ద్వితీయాశ్వాసము 185 


ఆ. _ ఇట్టులగుట యెటింగి యెటింగి యేనియును నె। బుంగకేని బలిమి టొచ్చు గడిగి 
చేయుపని ఫలంబు సిద్దింపకుండుట । కొలంది. బోక దుఃఖములును గలుగు. 191 


ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట= ఇట్టా సాధనం లేక కార్యసాధనం కుదరదని; ఎజింగి= గుర్తించి; ఎటజీంగి+ఏనియును= తెలిసినా; 
ఎటుంగక+ఏని= తెలియకపోయినా; బలిమిన్‌= పూనికతో; జొచ్చు= మాలిన్యాన్ని; కడిగి= శుభ్రపరచి; చేయుపని= చేసేపని; 
ఫలంబు+సిద్దింపకుండుట= ఫలసిద్ది కాకపోవటం; కొలందిన్‌+పోకన్‌= తన సామర్ధ్యాన్ని గుర్తిచకపోవటంచేత; (దానితో) దుఃఖ 
ములున్‌+కలుగున్‌= క్లేశాలు కూడా కలుగుతాయి. 


తాత్సర్యం: ఇట్లా కావడం (సాధనం చాలా అవసరం కావడం) తెలుసుకొనికూడా తెలొసో తెలియకో (సాధనం 
లేకుండా) బలంగా మాలిన్యాన్ని కడిగి చేసే పని సిద్దించకపోవడం మా(త్రం చేతనే పోకుండా దుఃఖములు కూడా 


కలుగుతాయి. 


క. స్టలపథమునం బోతమ్ము। స్టలమార్గమునందు వాహనము వినియోజ్యం 
బులుగా నిమ్మెయి సాధన । కలన విభాగజ్ఞు డైనం గడచు దురితముల్‌. 192 
ప్రతిపదార్థం: స్థలపథమునన్‌= స్థలమార్గంలో; పోతమ్మున్‌= ఓడను; జలమార్గమునందున్‌= నీటిమార్గంలో; వాహనము= బండి; 
= థ థ nM nN Fy 


వి+నియోజ్యంబులుగాన్‌= వాడదగనివిగా; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; సాధనకలన+విభాగజ్ఞుండు+ఐనన్‌= సాధన సంపత్తిని 
విభజించుకొనే వాడైతే; దురితముల్‌+కడచున్‌= పాపాలను అధిగమిస్తాడు. 


తాత్సర్యం: స్థలమాగ్గంలో ఓడ, జలమార్గంలో బండి పనికిరాదని ఎవడు సాధన విభాగ పరిజ్ఞానం సాధిస్తాడో వాడు 
పాపాలను అధిగమించగలడు. 


వ. అని చెప్పి. 193 
తాత్సర్యం: అని చెప్పినవాడై- (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. తటినిందగ నుత్తరించునంతకును బోత । మాదరించి తక్కొల్లనియట్లు పురుషు 

దర్శనము సంభవించు నంతకును సత్త్వ । మూంది పెదప( దత్సంబంధ ముడుగు( డనియె. 194 


ప్రతిపదార్థం: తటినిన్‌= నదిని; తగన్‌= తగినట్లుగా; ఉత్తరించునంతకునున్‌= దాటేంతవరకూ; పోతము+ఆదరించి= 
ఓడను పట్టుకొని; తక్కు+ఒల్లని+అట్టు= ఆ మీదట వదలివేసినట్లు; పురుషు దర్శనము= పురుషుడి దర్శనం; 
సంభవించునంతకును= కలిగేదాకా; సత్త్రము+ఉంది= సత్తాన్ని అవలంబించి; పిదపన్‌= తరువాత; తద్‌+ సంబంధము= 
ఆ సత్య సంబంధాన్నికూడా; ఉడుగుండు+అనియెన్‌= వదలివేయండి అని అన్నాడు. 


తాత్పర్యం: నదిని పూర్తిగా దాటేదాకా ఓడను ఆశ్రయిస్తాం. తరువాత దానిని విడిచిపెడతాం. అట్టాగే 'పురుషుడి 
దర్శనం అయ్యేంతవరకు 'సత్త్యం' అవలంబించి ఆ తరువాత దానితో కూడా సంబంధాన్ని విడిచిపెట్టండి. 


నిశేషం: అలం: ఉపమ. “ఏరు దాటాక తెప్ప తగలెయ్యట' మని ఒక సామెత ఉంది. అదికాదు ఇది. 'సాధనం” కార్యసాఫల్యానికి 
ఉత్తమ కరణం” మాత్రమే. మార్గంలో 'అభ్యుదయం' (ప్రధానం కాబట్టి సాధనాన్ని” ఎంత మేరకు ఎట్లా వాడుకోవాలో అట్లా 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 

వాడుకొనటమే ముందుచెప్పిన 'ఉపాయం'. పురుషుడు - క్షేత్రజ్ఞుడు అతడి దర్శనమైన తరువాత క్షేత్ర రూపమైన ప్రకృతితో 
ఎంత సాక్షీభూతమైన సంబంధం ఉంటుందో, సాధకుడు 'సత్యం" అనే గుణసంపదను కూడా వదలి నిస్సంగుడై, నిర్గుణుడు 
అవుతాడని తాత్పర్యం. 


వ. ఇట్లుపదేశించి మరియు నిట్లను నవ్యక్తంబు గుణంబు మహత్తత్త్వంబు మహత్తత్త్వగుణం బహంకారం 
బహంకారంబు గుణంబులు మహాభూతంబులు మహాభూతగుణంబులు శబ్దాదులం దాకాశంబునకు శబ్దంబు 
గుణంబు వాయువునకు శబ్దస్పర్మంబులు దేజస్సునకు శబ్దస్పర్మ రూపంబులు జలంబునకు శబ్దస్పర్శ 
రూపరసంబులు గుణంబులు పృథివికి శబ్బస్పర్మరూపరస గంధంబులు గుణంబులు; శబ్దంబు మృదు ఖరాది 
బహువిధ భేదంబులు గలిగియుండు స్పర్శంబు శీతోష్ట ముఖ్య వివిధ ప్రకారంబులం బర(గు రూపంబు శుక్ల 
కృష్ణ ప్రభృతి నానా విధంబులం జను రసంబు మధుర తిక్తాది ప్రచురభంగుల నడచు గంధంబు సురభి తీక్షణ 
ప్రముఖానేక విధంబుల వర్తించు నిట్లు పెక్కు చందంబులం జెల్లు విషయముల తెటం గెటుంగుట వాని 
దొఅంగుటకుం దోడ్పడం జాలు నని చెప్పి వెండియు. 195 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉపదేశించి= బోధించి; మణియున్‌+ఇట్టు+అనున్‌= ఇంకా ఇట్టా చెప్పాడు; అవ్యక్తంబు 
గుణంబు మహత్రతంబు= అవ్యక్త గుణమే మహత్తత్త్యం; మహత్తత్త్య గుణంబు+అహంకారంబు= మహత్తత్ర్య గుణం అహంకారం; 
అహంకార గుణంబులు మహాభూతంబులు= అహంకార గుణాలే మహాపంచభూతాలు; 


ఆకాశమునకు-శబ్దం. 

వాయువునకు-శబ్దం+స్పర్శం. 

తేజస్సునకు-శబ్దం+స్పర్శం+రూపం. 
జలమునకు-శబ్దం+స్పర్శ+రూపం+రసం. 
పృథివికి-శబ్దం+స్పర్శ+రూపం+రసం+గంధం గుణాలు 

శబ్దం= మృదువు. కఠినం (ఖర) అని అనేక భేదాలు కలిగినది; 

స్పర్శం= శీత (చల్లని), ఉష్ణ (వేడి) మొదలైన తేడాలు కలిగినది; 

రూపం= శుక్ల (తెల్లని), కృష్ణ (నల్లని) మొదలైన చాలా భేదాలున్నది; 

రసం= మధురం (తీపు), తిక్తం (చేదు) మొదలైన విశేషరీతులలో ఉంటుంది; 


గంధం= సురభి (సువాసన కలిగినది), తీక్షణ (ఘాటైనది) మొదలైన తీరులున్నది; ఇట్టు= ఈ విధంగా; పెక్కు 
చందంబులన్‌= అనేక రీతులుగా; చెల్లు= (ప్రవర్తించే; విషయంబుల తెజంగు= విషయాల విధానం; ఎజుంగుట= తెలిసికొనటం; 
వానిన్‌+తొణంగుటకున్‌= వాటిని వదలిపెట్టటానికి; తోడ్పడన్‌+చాలును+అని చెప్పి= తోడ్పడగలదని చెప్పి; వెండియున్‌= ఇంకా 


ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా ఉపదేశించి బుషులతో అవ్యక్తం నుండి మహత్తు, మహత్తునుండి అహంకారం, అహంకారంనుండి 
పంచభూతాలు గుణాత్మకాలుగా ఎట్టా ఏర్పడ్డాయో చెప్పి శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఆకాశాదులలో ఒక్కొక్కటీ 
ఎట్లా పెరుగుతూ పోయి చివరికి పృథ్విలో ఈ ఐదుగుణాలు ఎట్టా సమన్వయించాయో చెప్పారు. శబ్దాదులలోని 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 187 


సూక్ష్మభేదాలు చెప్పి, వీటినే “విషయాలు” అంటారు. వీటి ప్రవృత్తిని తెలిసికొంటే వీటిని పోగొట్టుకొనటం సులభం అని 
కూడా చెప్పారు. 


ఆ.  భూమిముఖ చతుష్కనమునకంటె దివి యహం । కారతత్త్వ మంతకంటె దాని 
కంటె బుద్ది బుద్దికంటె( బ్రకృతి యొక్కు । డన్నిటికిని బురుషు6 డధికు. డరయ. 196 


ప్రతిపదార్థం: భూమిముఖ= భూమి మొదలైన; చతుష్కమునకంటెన్‌= నాలుగింటికంటె; దివి= ఆకాశం; అంతకంటెన్‌= దానికంటె; 
అహంకారతత్త్యము= అహంకారం; దానికంటెన్‌= దానికంటె; బుద్ది; బుద్దికంటెన్‌= బుద్దికంటె; (ప్రకృతి; ఎక్కుడు= అధికం; 
అన్నిటికిని= అన్నిటికంటె; అరయన్‌= చూడగా; పురుషుండు; అధికుండు= గొప్పవాడు. 


తాత్పర్యం: భూమిమొదలైన నాలుగు భూతాలకంటె ఆకాశం, దానికంటె అహంకారం, దానికంటె బుద్ది, బుద్దికంటె 
ప్రకృతి, గొప్పవి కాగా, పురుషుడు వీటన్నిటికంటె చాలా గొప్పవాడు. 


క భూతముల తారతమ్యము । చేతోగతమైన యట్టి శిష్టజనము ప్ర 
ద్యోతితు( డగు పురుషు గని ని। రాతంకావ్యయ పదంబు ప్రాపింప6 గనున్‌. 197 


ప్రతిపదార్థం: భూతముల= ఈ విధంగా పంచభూతాల; తారతమ్యము= భేదాలను (తర తమ భేదాలను); చేతోగతము+ఐన+ 
అట్టి= హృదయంలో నిలుపుకొన్నటువంటి; శిష్టజనము= ధీరులు; ప్రద్యోతితుండు+అగు= నిరంతరం (ప్రకాశించే; పురుషున్‌+కని= 
పురుషుడిని దర్శించి; నిరాతంక+అవ్యయ పదంబు= ఏ అడ్డూలేని అనంతమైన ముక్తి పదాన్ని; (ప్రాపింపన్‌+కనున్‌= పొంద 


గలుగుతారు. 


తాత్సర్యం: ఈ విధంగా పంచభూతాల తారతమ్యాన్ని హృదయంలో పదిలపరుచుకొన్న జ్ఞానులు (శిష్ణులు) నిరంతరం 
ప్రకాశించే పురుషుడిని దర్శించి ఏ అడ్డూలేక అనంతంగా నిలిచిన ముక్తిపదాన్ని పొందగలుగుతారు. 


సీ, పంచభూతంబుల( బర.(గింప6 గుదియింప(। జాలు దక్షత వాని నేలు ప్రభుత 
దనరుమనంబు రథ్యముల సారథి యెట్టు। ల ట్లింద్రియముల నాగ నడప 
నదియ వలంతి భూతాత్మకంబును బుద్ధి; సన్నాహమును మనస్సారథికము 
నింద్రియాశ్వము నైన యీడ్యరథంబున । నభిమతగతి నంతరాతుు( డెందు 


తే. నెలమి వర్తించు; నిట్లగు టెటు(గు బుధుండు । ఘోరసంసార మోహవాగురకు లోను 
గాక నిర్గుణ పథమునం( గ్రాలి కను ని; రామయము నవ్యయంబును నగు పదంబు.” 198 


ప్రతిపదార్థం: పంచభూతంబులన్‌= పంచభూతాలను; పరంగింపన్‌= ప్రకటింపజేయటానికి; కుదియింపన్‌= లోపలికి కుదించటానికి; 
చాలు సమర్థమైన; దక్షత= శక్తి వానిన్‌+ఏలు= వాటిని పరిపాలించే; ప్రభుతన్‌= ప్రభుత్వ ధర్మంతో; తనరుమనంబు= (ప్రకాశించే 
మనస్సు; రథ్యములన్‌= గుర్రాలను; సారథి; ఎట్టులు= ఎట్లాగో; అట్టు= ఆ విధంగా; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాలను; 
ఆంగన్‌= ఆపటానికి; నడపన్‌= నడపటానికి; అది+అ+వలంతి= అదే సామర్థ్యం కలిగింది; భూత+ఆత్మకంబును= భూతాలతో 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడింది; బుద్ది సన్నాహమును= బుద్ది అనే ప్రయత్నం కలిగింది; భూత+ఆత్మకంబును= భూతాలతో కూడింది; బుద్ది 
సన్నాహమును= బుద్ది అనే ప్రయత్నం కలిగింది; మనస్సారథికము= మనస్సు అనే సారథి కలిగింది; ఇం(ద్రియ+అశ్యమున్‌+ఐన= 
ఇం(ద్రియాలనే గుర్రాలను కలిగిన; ఈడ్య= (ప్రశస్తమైన; రథంబునన్‌= రథంలో; అభిమతగతిన్‌= తనకు నచ్చిన విధంగా 
(స్వతంత్రంగా); అంతరాత్ముండు= అంతరాత్మ; ఎందున్‌+ఎలమిన్‌= చక్కగా; వర్తించున్‌= (ప్రవర్తిస్తాడు; ఇట్టు+అగుట+ఎయిం 
గు బుధుండు= ఇట్టా ఉంటుందని తెలిసిన పండితుడు; ఘోర సంసార= భయంకరమైన సంసార; మోహవాగురకున్‌= మోహమనే 
వలలో; లోను కాక= పడకుండా; నిర్గుణపథమునన్‌= నిర్లుణమార్గంలో; |క్రాలి= పయనించి; నిరామయమున్‌= ఏ లోపమూ లేని; 
అవ్యయంబును+అగు= అనంతమైన; పదంబున్‌= ముక్తి స్థానాన్ని; కనున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: పంచభూతాలను ప్రకటింపజేయటానికి కుదించటానికి శక్తి కలిగి వాటిని పాలించేటటువంటి ప్రభువువలె 
ప్రకాశించే మనస్సు సారథి గుర్రాలను నియంత్రించినట్టు ఇంద్రియాలను నడపటానికి ఆపటానికి సమర్థమైనది. 
భూతమయమైనది. (ఆ రథాన్ని లోహంతో చేయలేదని అర్థం) బుద్దిని ప్రయత్నంగా కలిగింది ఇంద్రియాలను గుర్రాలుగా 
కలిగింది. మనస్సు సారథిగా కలిగింది, అయిన ఈ దేహమనే ప్రశస్తమైన రథంలో కూర్చుండి అంతరాత్మ తనకు 
నచ్చిన విధంగా స్వతంత్రంగా చక్కగా తిరుగుతాడు. ఈ రహస్యాన్ని ఏ పండితుడు తెలిసికొంటాడో అతడు ఘోరమైన 
సంసారమనే వలలో చిక్కుకొనకుండా నిర్లుణమనే మార్గంలో పయనించి ఏ లోపమూ లేని అనంతమైన ముక్తిస్థానాన్ని 
పొందుతాడు.” 


విశేషం: అలం: రూపకం, ఉపమ. మనస్సు సారథి, ఇంద్రియాలు గుర్రాలు, దేహమే రథం, అంతరాత్మ రథంలోని రథికుడు. 
ఇట్టా ముక్తి సాధనను ప్రయాణంగా చెప్పటంలోనూ 'మహా(ప్రస్థాన'మనే తాత్సర్యమున్నది. 

వ. అని పలికి మతియును. 199 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క్ర శరనిధి తరంగల భంగిం । బొరింబొరి నవ్యక్తమునన పుట్టు నడంగున్‌ 
సురనరధరణీరుహ ముఖ । చరాచరానేక భూతజాలము లెల్లన్‌. 200 


ప్రతిపదార్థం: శరనిధి= సముద్రంలోని; తరంగల= అలల; భంగిన్‌= రీతిగా; పొరిన్‌*పొరిన్‌= మాటి మాటికీ; 
అవ్యక్తమునన్‌+అ= అవ్యక్తంలోనే; సుర= దేవతలు; నర= మనుష్యులు; ధరణీరుహ= చెట్టు; ముఖ= మొదలైన; చర= 
తిరిగేవి; అచర= కదలనివి అయిన; అనేక= వివిధాలైన; భూతజాలములు= ప్రాణి సమూహాలు; ఎల్లన్‌+అన్నీ; పుట్టున్‌= 
పుట్టుతాయి; అడంగున్‌= నశిస్తాయి. 


తాత్సర్యం: సముద్రంలో అలలు ఎట్టా మాటి మాటికి పుట్టుతుంటాయో అట్లాగే దేవతలు, మనుష్యులు, వృక్షాలు మొదలైన 
చరాచర సమూహాలన్నీ అవ్యక్తంనుండి పుట్టుతూ అవ్యక్తంలోనే లీనమవుతూ ఉంటాయి. 


విశేషం: “అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, 
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా.” 


అని గీతాకారుడు అవ్యక్తంనుండే భూతాలు పుట్టుతాయని, అందులోనే లీనమవుతాయని స్పష్టంగా చెప్పాడు. అలం:ఉపమ 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 189 


క. అవ్యక్తాదిక సకలము । నవ్యయు(డగు పురుషు. డాశ్రయంబుగం బరంగున్‌ 
సువ్యక్తంబుగ నిది గను । భవ్యులు వడయుదురు మోహ బంధ విముక్తిన్‌. 201 


ప్రతిపదార్థం: అవ్యక్త+ఆదిక+సకలమున్‌= అవ్యక్తం మొదలైనవన్నీ; అవ్యయు(డు+అగు పురుషుండు= అవ్యయుడైన 
పురుషుడు; ఆశ్రయంబుగన్‌= ఆ(శ్రయంగా; పరయన్‌= పుట్టుతాయి; సువ్యక్తంబుగన్‌= స్పష్టంగా; ఇది+కను+భవ్యులు= 
దీనిని గుర్తించే పుణ్యులు; మోహబంధ విముక్తిన్‌= మోహబంధంనుండి విముక్తిని; పడయుదురు= పొందుతారు. 


తాత్పర్యం: ఈ అవ్యక్తాది ప్రపంచమంతా 'అవ్యయు'డైన ఆ మహాపురుషుడు ఆధారంగా పుట్టి పెరిగినదే. ఈ 
రహస్యాన్ని ఏ పుణ్యాత్ములు గుర్తిస్తారో వారు మోహ” బంధంనుండి విముక్తులవుతారు. 


క. విను. డక్కనుటకు మూలం । బనఘం బగు తపమ యగుట నతినిష్టం దపో 
ధన సమ్యగ్విధ సముపా । రనం బవశ్యంబు వలయు సన్మతులారా! 202 


ప్రతిపదార్థం: సత్‌+మతులారా!= మంచి బుద్దిగల బుషులారా!; వినుండు= వినండి; ఆ+కనుటకున్‌= అట్టా దర్శించటానికి; 
అనఘంబు+అగు= (పాప స్పర్శ లేని) పుణ్యమైన; తపము+అ= తపస్సే; మూలంబు= మూలం; అగుటన్‌= కాబట్టి; అతినిష్టన్‌= 
మిక్కిలి శ్రద్దతో; తపోధన= ఆ తపోధనాన్ని; సమ్యక్‌+విధ= అన్ని విధాలా; సముపార్దనంబు= సంపాదించటం; అవశ్యంబున్‌= 
తప్పక; వలయున్‌= కావాలి. 


తాత్పర్యం: పుణ్యాత్ములారా! ఆ విధంగా దర్శించటానికి తపస్సే సాధనం. అందుచేత మిక్కిలి (శ్రద్దతో అన్ని విధాలా 
ప్రయత్నించి ఆ తపోధనాన్ని సంపాదించటం అవశ్యకర్తవ్యం. తపోధన-అన్నచోట రూపకాలంకారం. 


సీ. భూరితపంబున(జూరె ప్రజాపతుల్‌। బహువిధ సృష్టి నిర్వహణ నిపుణు 
లైరి; వన్యంబు లాహారంబులుగ6 దప । మాదరంబునం జేసి కాదె మునులు 
కాలత్రయంబు లోక త్రితయంబును । గాంతురు; విద్యల గౌరవంబు 
లొదవు( దపంబున; నొండు విధంబుల(। బడయంగ రాని యెక్కుడు పదంబు 


తే. లచ్చమైన తపంబున వచ్చు బడయ; । బ్రహ్మవధ మద్యపానాది పాతకంబు 
లెల్ల బాయు( దపశకృతి; నిద్దతపము । పేర్మి సర్వభూతంబులు. బ్రీతి( బొందు. 203 


ప్రతిపదార్థం: ప్రజాపతుల్‌= ప్రజాపతులు; భూరితపంబునన్‌+చూరె= గొప్ప తపస్సుతోనే సుడీ!; బహువిధ సృష్టి 
నిర్వహణ నిపుణులు+ఐరి= నానావిధాలైన సృష్టులు చేయటంలో నేర్పరు లయ్యారు; మునులు= మహర్షులు; 
వన్యంబులు= శాకాలను (అడవిలో పుట్టేవి) ఆకులలములను; ఆహారంబులుగన్‌= ఆహారాలుగా; తపము= తపస్సును; 
ఆదరంబునన్‌= నిష్టతో; చేసికాదె= చేసే కదా!; కాలత్రయంబున్‌= మూడుకాలాలనూ; లోకత్రితయంబునున్‌= 
మూడులోకాలను; కాంతురు= చూడగలుగుతారు; తపంబునన్‌= తపస్సుతో; విద్యలన్‌= విద్యలలో; గౌరవంబులు= 
గురుత్వం; పటుత్వం మొదలైనవి; ఒదవున్‌= కలుగుతాయి; ఒండువిధంబులన్‌= మరే రీతిలోనూ; పడయంగరాని= 


944 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు వసుదేవ అక్రూర సారణ సాంబ సాత్యకులతో ఆంతరద్వీపంనుండి వచ్చిన 
తర్వాత దేవేంద్రుడు అమర సిద్ద సాధ్య ముని సమూహాలతో అమరావతినుండి వచ్చాడు. బృహస్పతి పెట్టిన ఉత్తమ 
లగ్నంలో అష్టదిక్సాలకులు మొదలైన దేవతా శ్రేష్టులు, అత్రి, భృగు, నారదాదిమహామునులు సదస్యులుగా, కశ్యప 
ప్రజాపతి హోమకర్తగా, అరుంధతీ శవీ సత్యభామా రుక్మిణులు అప్పరసల సాయంతో ముత్తైదువులు చేసే 
పనులన్నీ నిర్వహించగా, సుభ(ద్రార్దునుల వివాహం చూడముచ్చటగా జరిగింది. అప్పుడు. 


తరువోజ. 
అనిమిషప్రభుండు నిజాత్మజు ననఘు । నర్జును( బ్రీతితో నభిషిక్తు( జేసి 
మనుజేంద్రు గాంచనమణిమయోత్తుంగ ।; మకుటవిభూషణమస్తకుం జేసి 
యనుపమకేయూరహారాదిభూష । ణాభిశోభితు( జేసి యప్ప డానంద 
జనితాంబుకణికార్థ్రచక్షుస్సహస్ర । జలరుహంబులు దాల్చె సమ్మదం బెసంగ. 195 


ప్రతిపదార్థం: అనిమిషు ప్రభుండు = దేవేంద్రుడు; నిజ+ఆత్మజున్‌= తన కుమారుడిని; అనఘున్‌= పాపరహితుడిని; 
అర్జునున్‌= అర్జునుని; ్రీతితోన్‌, అభిషిక్తున్‌+చేసి= అభిషేకింపబడినవాడినిగా చేసి, మనుజ+ఇంద్రున్‌= రాజును; కాంచన, 
మణిమయ+ఉత్తుంగ, మకుట, విభూషణ, మస్తకున్‌= బంగారంతో, మణులతో నిర్మించిన కిరీటంచేత అలంకరింపబడిన 
శిరస్సుకలవాడిని; చేసి; అనుపమ, కేయూర, హార+ఆది, భూషణ+అభిశోభితున్‌= సాటిలేని బాహుపురులు, హారాలు 
మొదలైన ఆభరణాలచే ప్రకాశించేవాడినిగా; చేసి, అప్పుడు; ఆనంద, జనిత+అంబు, కణిక+ఆ(ర్ట, చక్షుస్‌+సహటస్ర, జల 
రుహంబులు= ఆనందంనుండి పుట్టిన నీటిబిందువులచే తడిసిన పద్మాలవంటి కళ్ళు వేయింటిని; సమ్మదంబు= సంతోషం; 
ఎసంగన్‌= అతిశయించగా; తాల్ఫెన్‌= ధరించాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు - తన కుమారుడు, పుణ్యాత్ముడు అయిన అర్జునుడిని అభిపేకించి (మంగళస్నానం 
చేయించి, బంగారంతో మణులతో రూపొందించిన కిరీటాన్ని శిరస్సుపై అలంకరించి, సాటిలేని బాహుపురులు, 
హారాలు మొదలైన ఆభరణాలు - అలంకరించి” ఆనంద బాష్పాలచేత తడిసిన పద్మాలవంటి కళ్ళు వేయింటిని 


సంతోషం అతిశయిల్లగా ధరించాడు. 


విశేషం: అలం: రూపకం. అనిమిషులు అంటే రెప్పపాటులేనివారు - దేవతలు. వృత్తలక్షణానికి చూడు. ఆది.2-150 విశేషం. 
ఈ పద్యంలో ఓజోగుణంతోకూడికొన్న (ప్రసాదగుణం సన్నివేశగతమైన ఉదాత్తతను ప్రసన్నంగా పోషిస్తున్నది. (సంపా.) 


మాలిని. 
నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం 
డరిగి దివికి దివ్యానంతరత్నాంశుజాల 
స్పురితసురవిమానంబుల్‌ నభోభాగ మెల్ల 
న్మెరసి వెలుగుచుండన్‌ నిర్దరశ్రేణితోడన్‌. 196 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 

పొందజాలని; పదంబులు= ఉత్తమ గతులను; అచ్చమైన= స్వచ్చమైన; తపంబునన్‌= తపస్సుతో; పడయవచ్చున్‌= 
పొందవచ్చును; (బ్రహ్మవధ= బ్రాహ్మణులను చంపటం; మద్యపాన+అది= మద్యంతాగటం; పాతకంబులు= పాపాలు; 
ఎల్లన్‌= అన్నీ; తపస్‌+కృతిన్‌= తపస్సు చేయటంవలన; పాయున్‌= నశిస్తాయి; ఇద్దతపము పేర్మిన్‌= ప్రశస్తమైన 
తపస్సువలన; సర్వభూతంబులున్‌= అన్ని భూతాలూ; పీతి పొందున్‌= సంతసిస్తాయి. 


తాత్సర్యం: ప్రజాపతులు మహాతపస్సు చేసే ఈ వివిధాలైన సృష్టి కర్మలు చేయగలుగుతున్నారు. మహర్షులు 
ఆకులలములు తింటూ నిష్టతో తపస్సు చేసే ముల్లోకాలను, మూడు కాలాలను చూడగలుగుతున్నారు. తపస్సువలన 
విద్యలో గురుత్వ పటుత్వపు భావాలు పెరుగుతాయి. మరి ఏ ఇతర మార్గంలోనూ పొందలేని ఉత్తమ గతులను 
తపస్సుద్వారా పొందవచ్చును. బ్రాహ్మణవధ మద్యపానాది పాపాలను తపస్సు దూరం చేస్తుంది. తపస్సువలన 
భూతరాసులు తృప్తినందుతాయి. 
క. మమతాహంకృతి రహిత త । పమున( బ్రజాపతి సమీప భవ్యపదము సం 

యమి వొందు; నిందు సందే । హ మొకింతయు లేదు నిర్మలాత్మకులారా! 204 
ప్రతిపదార్థం: నిర్మల+ఆత్మకులారా!= నిర్మలమైన మనస్సున్న ఓ బుషులారా!; మమతా= మమకారం; అహంకృతి= అహంకారం; 


రహిత= లేని; తపమునన్‌= తపస్సులో; సంయమి= మునీశ్వరుడు; ప్రజాపతి; సమీపభవ్యపదమున్‌= సామీష్యంలో ఉండటం అనే 
గౌరవాన్ని; పొందున్‌= పొందుతాడు; ఇందున్‌= ఇందులో; సందేహము; ఒక+ఇంతయున్‌= కొంచెంకూడా; లేదు. 


తాత్సర్యం: బుషులారా! మమత, అహంకారం లేని తపస్సుతో మునీశ్వరుడు (ప్రజాపతి 'సమీపం'లో ఉండే మహా 
పుణ్యగతిని పొందుతాడు. సందేహం లేదు. 


విశేషం: సాయుజ్య, సారూప్య, సామీప్యాలని ముక్తిలో మూడు రకాలు. సాయుజ్యం కలిసిపోవటం, సారూప్యం - అభిన్నంకావటం, 
సామీప్యం దగ్గర ఉండటం, తపస్సువలన 'సామీప్యం' సిద్దిస్తుందట. 

nN ధా 
క మమతాహంకార విము । క్రముశుద్దమునైన యచలిత ధ్యానముతో 


సమవేతంబగు తపమున । యమి గను సకలోత్తరావ్యయ పదప్రాప్తిన్‌. 205 


ప్రతిపదార్థం: మమతా= మమకారం; అహంకార= అహంకారం; విముక్త= లేని; శుద్దమున్‌+ఐన= పవిత్రమైన; అచలిత= చలనంలేని; 
ధ్యానముతోన్‌= ధ్యానంతో; సమవేతంబు+అగు= కూడిన; తపమునన్‌= తపస్సుతో; యమి= బుషి సకల= అన్నిటికంటె; 
ఉత్తర= (శ్రేష్టమైన; అవ్యయ పదప్రాప్తిన్‌= అనంతమైన ముక్తిపదాన్ని; కనున్‌= పొందుతాడు. 

తాత్పర్యం: మమత, అహంకారం విసర్జించిన పవిత్రమైన అచంచలమైన ధ్యానంతో కూడిన తపస్సుతో బుషి 
సర్యోత్తరమైన అనంతమైన ముక్తిధామాన్ని చేరుకొంటాడు. 


వ. అని చెప్పి వెండియు. 206 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 191 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తమము రజస్సు. దొటి(గి స। త్త్వమునన రమియించి యగుణతత్త్వము గని స 
త్త్వమును దిగవిడుచు వైరా । గ్యమహితుం డగు మునివరుం డకల్మషులారా! 207 


ప్రతిపదార్థం: అకల్మషులారా!= పుణ్యాత్ములారా!; మునివరుండు= ముని(శ్రేష్టుడు; తమమున్‌= తమస్సును; రజస్సున్‌= రజస్సును; 
తొజంగి= విడిచి; సత్యమునన్‌= సత్వగుణంలోనే; రమియించి= లీనమై; అగుణతత్త్యమున్‌= నిర్గుణ స్థితిని; కని= పొంది, 
సత్త్యమునున్‌= ఆ సత్తాన్నికూడా; దిగవిడుచున్‌= సంపూర్ణంగా వదలిపెట్టే; వైరాగ్యమహితు(డు+అగున్‌= వైరాగ్యంచేత గొప్పవాడు 


అవుతాడు. 


తాత్పర్యం: పుణ్యులారా! ముని(శ్రేష్టుడు తమోరజస్సులను విడిచిపెట్టి సత్వంలో లీనమై చివరికి నిర్గుణస్థితి నంది ఆ 
సత్తాన్ని కూడా వదలివేసి గొప్పు వైరాగ్యవంతు డవుతాడు. 


క. పరమం బనంగ వేదాం । తరహస్యాత్మత వెలుంగు తత్త్వము నిక్కం 
బరయం(గ క్షేత్రజ్ఞడ యను । పరిణతి గల యతండు సర్వపదవిదుండు సుడీ! 208 


ప్రతిపదారం: పరమంబు+అనంగన్‌= (శ్రేష్టమైనది అనబడేది; వేదాంత+రహస్య+ఆత్మతన్‌= ఉపనిషద్రహస్యరూపమై; 
వెలుంగు+తత్త్యము= (ప్రకాశించే తత్త్యం; నిక్కంబు+అరయంగన్‌= సత్యశోధన చేయగా; క్షేతజ్ఞండయ+అ+అను= క్షేత్రజ్ఞుడే 
అనేటటువంటి; పరిణతి= సంస్కారం; కల+అత(డు= కలయోగి; సర్వపద విదు(డు= అన్ని తత్తాలను తెలిసినవాడు; చుడీ!= 
సుమండీ! 


తాత్పర్యం: వేదాంతశా(స్తమంటే ఉపనిషత్తు, ఉపనిషత్తుల రహస్యం (బ్రహ్మతత్తం. బ్రహ్మతత్త్యమే రహస్యంగా కలిగిన 
జ్ఞానరూపంగా వెలిగే టటువంటి 'ఆత్మ'నే పురుషుడని క్షేత్రజ్ఞుడని అంటారని ఎవడు గుర్తిస్తాడో వాడు అన్ని తత్తాలను 
తెలిసినవా డవుతాడు. 


క. వృత్తి విశేషమున( జనిన । చిత్తము వెనుక( జని యందు జేర్చి మనసు దా 
నెత్తెజిగునకుం దివియమి । యుత్తమపు రహస్య మండ్రు యోగమున మునుల్‌. 209 


ప్రతిపదార్థం: వృత్తి విశేషమునన్‌+చనిన= పనిలో భాగంగా బయలుదేరిన; చిత్తము+వెనుకన్‌+చని= బుద్దివెంట వెళ్ళి; 
మనసున్‌+అందున్‌+చేర్చి= మనస్సును ఆ పనిలో ప్రవేశపెట్టి తాన్‌= ఆత్మ రూపుడైన తాను; ఎత్తెజయనకున్‌+తివియమి= 
ఏ వైపునకూ లాగబడకుండా ఉండటం; మునుల్‌= బుషులు; యోగమునన్‌= యోగవిద్యలో; ఉత్తమపురహస్యము+ 
అం(డ్రు= ఉత్తమ రహస్యమంటారు. 

తాత్సర్యం: యోగవిద్యలో ఉత్తమ రహస్యం ఏదో చెప్పుతున్నాడు. బుద్ది వ్యవసాయాత్మకం కాబట్టి ఏదో పని 
వెంటబడుతుంది. దానివెంటనే మనస్సును పంపించి, అందులోనే మనసు నుంచినా 'ఆత్మ' రూపుడైన జీవుడు ఏ 
కర్మవైపూ, ఇంద్రియాభిలాషవైపూ లాగబడకుండా 'సాక్షీభూతుడు'గా ఉండటమే మిక్కిలి గొప్ప విషయం. దీనిని 
యోగులు అభ్యసించి సాధించి 'నిర్మములు” అవుతారు. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను డవ్యక్తాంతం బగు । పనియెల్ల నవిద్య నొలయు బంధము మమతం 
బనుపడిన మృత్యు వమృతం । బన6 జను; నది నిర్మమత్వ మార. గలిగినన్‌. 210 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; అవ్యక్తాంతంబు+అగు= అవ్యక్తంలో అంతమయ్యే; పనిఎల్లన్‌= అన్ని పనులూ; అవిద్యన్‌= 
అవిద్యకారణంగా; బంధమున్‌+ఒలయున్‌= బంధాలను పొందుతాయి; మమతన్‌+పనుపడిన= మమతలో కూరుకుపోతే; మృత్యువు; 
అది= ఆ కర్మచేయటం; నిర్మమత్వము= నిర్మమకారం; ఆరన్‌+కలిగినన్‌= పూర్తిగా కలిగితే; అమృతంబు+అనన్‌+చనున్‌= 
అమృతమని పిలువబడుతుంది. 


తాత్సర్యం: అవ్యక్తంలో లీనమయ్యే ప్రతి పనీ “అవిద్య' కారణంగా బంధహేతు వవుతుంది. మమతలో మునిగిన ఏ 
పని ఐనా మృత్యుహేతువే అవుతుంది. నిర్మమత్వం పూర్తిగా కలిగి చేసిన పని 'అమృతి మవుతుంది. 


సీ. కర్మముల్‌ మేలండ్రు కర్మతత్వరులు బు । ద్ధాత్ములు విద్య వర్యత నుతింతు 
రవి షోడశ వికార యగు మూర్తి. గల్పించు । నది నిత్యు( డగ్రాహ్యు. డన వెలుంగు 
పురుషుని దోపించు నరయంగ. గర్మమ । యత్వంబు లేమి విద్యామయత్వ 
మతనికి నైజమై యతిశయిల్లుట శ్రుతి । పాటు నిత్తెటి(గు సుజ్ఞాన మే మ 


తే. హాత్మునకుం గల్లియుండు నయ్యార్యవర్యు(। డఖిల సంకల్పముల. బాచి యాత్మ నాత్మ 
యంద కాంచి యనామయ మజర మమృత । మను పదమ్ముు. బ్రాపించు. గృతాత్ములార! 211 


ప్రతిపదార్థం: కృతాత్ములార!= ఆత్మవిద్యలో సాధన ఉన్న బుషులారా!; కర్మతత్సరులు= కర్మలో తాత్సర్యమున్నవారు (కర్మఠులు); 
కర్మముల్‌ వేలు+అం(డ్రు= కర్మలు వేలంటారు; బుద్ద +ఆత్కులు= వేలుకొన్న ఆత్మకలిగిన నంయములు; 
విద్య+వర్యతన్‌+నుతింతురు= జ్ఞానమే పరాకాష్ట అని దానిని ప్రస్తుతిస్తారు; అవి= ఆ కర్మలు; షోడశ+వికార+అగు+మూర్తిన్‌= 
పదహారు వికారాలున్న మూర్తిని కల్పిస్తాయి (కర్మలు పదహారు కాబట్టి వీట్రినే షోడశకర్మలు అంటారు); అది= ఆ జ్ఞానం; నిత్యుః 
డు= నిత్యం ఉండేవాడు; అ([గ్రాహ్యుండు+అని= ఇం(ద్రియాదులచేత (గ్రహించటానికి వీలుకాని వాడుగా; వెలుంగు= (ప్రకాశించే; 
పురుషునిన్‌= పురుషుడిని; తోయించున్‌= దర్శింపచేస్తుంది; కర్మమయత్వంబులేమిన్‌= కర్మతో నిండినవాడు కాకపోవటంవలన; 
విద్యామయత్వము= జ్ఞానంతో నిండిన లక్షణం; అతనికిన్‌= ఆ పురుషుడికి; నైజము+ఐ= సహజధర్మమై; అతిశయిల్లుట= 
ప్రకాళశించటం; (శుతి+చాటున్‌= (శ్రుతి చాటి చెప్పింది; ఈ+తెజంగు= ఈ విధమైన; సుజ్ఞానము= ఉత్తమజ్ఞానం; ఏ 
మహాత్మునకున్‌+కల్లి+ ఉండున్‌= ఏ మహాత్ముడికి ఉంటుందో; ఆ+ఆర్యవర్యుండు= ఆ పూజ్యుడు; అఖిల సంకల్పములన్‌= 
అన్ని సంకల్పాలనూ; పాచి=వదలివేసి; ఆత్మన్‌+ ఆత్మ+అంద+కాంచి= ఆత్మను ఆత్మలోనే చూచుకొని; అనామయము= ఏ 
లోపాలూ లేని; అజరము= ముసలితనం లేని; అమృతము; అను= అనబడే; పదమ్మున్‌= స్థానాన్ని; [ప్రాపించున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ములారా! కర్మయోగులు కర్మ చాలా ముఖ్య మంటారు. జ్ఞానయోగులు జ్ఞానమే అన్నిటికీ పర్యవసాన 
మంటారు. కర్మలు పదహారు వికారాలతో కూడిన “మూర్తిని సృష్టించగా, జ్ఞానంచేత నిత్యుడు, ఇంద్రియాతీతుడు 
(వికారరహితుడైన) అయిన కాంతిరూపుడైన పురుషుడిని (ప్రకాశింపజేస్తుంది. బాగా శోధిస్తే కర్మ లేకపోవటం 
జ్ఞానమయుడు కావటం అన్నది ఆ పురుషుడి సహజ స్వభావమని వేదం ఏనాడో ఘోషించింది. ఈ విధమైన ఉత్తమజ్ఞానం 
ఏ మహాత్ముడికి ఉంటుందో అతడు అగ్ని సంకల్పాలను వర్ణించి ఆత్మను ఆత్మలో చూస్తూ అనామయమూ, అజరమూ, 
అమృతమూ అయిన 'ముక్తి' ధామాన్ని చేరుతాడు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 193 
విశేషం: కామం సంకల్పరూపమైనది. సంకల్పమే వర్ణించినపుడు కర్మ ఉండదు. అంటే కర్మానుబంధమూ ఉండదని అర్థం. 
వ. అని యిట్లు కమలగర్జుండు. 212 
తాత్సర్యం: అని ఈ విధంగా (బ్రహ్మ బోధించి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. జ్ఞాన పరినిష్టితాత్మకు । లైన విముక్తి పద నిర్ణయజ్హిలచే స 
ar ర = షు ణ ఇ 
మ్మానిత యగు గతి యిది క। ర్మానుగతి విరక్తజన సమంచితము సుండీ! 213 
ప్రతిపదార్థం: జ్ఞాన= జ్ఞానంలో; పరినిస్టిత= మిక్కిలి నిష్టకలిగిన; ఆత్మకులు+ఐన= ఆత్మలు కలిగిన; విముక్తిపద= మోక్షస్థాన; 
నిర్ణయజ్ఞులచేన్‌= నిర్ణయం తెలిపిన మహరులచేత; నమ్మానితము+అగుగతి+ఇది= మన్నింవబడిన మార్గం ఇది; 
(ac) Sy (ac) యె రి 
కర్మానుగతి+విరక్తజన= కర్మానుగతిలో విరక్తిగల యోగి సమూహంచేత; సమంచితము= మన్నింపబడినది; చుండీ= సుమండీ! 


తాత్పర్యం: ఇంతవరకు చెప్పిన జ్ఞానమార్గం మోక్షస్థాన నిర్ణయం తెలిపిన మహర్షులు అనుసరించింది. కర్మానుగతిలో 
Sy Vas SA) (ac) (ను. 
విరక్తిపొందిన మహర్షులైన యోగులు మన్నించింది సుమా!” 


వ. అని నిర్దేశించి వెండియు. 214 
తాత్పర్యం: అని బోధించి మరలా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “కోరికలకు. జొరక యసం ।; గారూఢత గలిగి యెలయందును సమతం 
గూరిన చిత్తంబులు గల । సారాత్మకు లీ పథమున( జనుటకు శక్తుల్‌. 215 


ప్రతిపదార్థం: కోరికలకున్‌+చొరక= కోరికల జోలికి పోక; అసంగ+ఆరూఢతన్‌+కలిగి= నిస్సంగంలో స్థిరత్వం కలిగి; 
ఎల్ల అందును= అన్నిటిలోనూ; సమతన్‌+కూరిన= సమత్వం నిండిన; చిత్తంబులు+కల= మనసులు కలిగిన; 
సార+ఆత్మకులు= నిండైన ఆత్మకలవారు; ఈ పథమునన్‌= ఈ దారిలో; చనుటకున్‌+శక్తుల్‌= నడవటానికి సమర్గులు 
(అవుతారు. 


తాత్పర్యం: కోరికలలో ప్రవేశించకుండా నిస్సంగత్వంలో స్థిరత్వం కలిగి అన్నిటిలోనూ సమత్వం నిండిన మనస్సులు 
(5 
కలిగిన నిండైన ఆత్మ కలవారు మాత్రమే ఈ దారిలో నడవగలరు. 
విశేషం: భగవంతుడు పూర్ణతత్త్యం కాబట్టి సాధకుడు కూడా 'పూర్ణ హృదయుడు” కావాలి. ఆత్మ దర్శనంలో అరకొరలు 
పనికిరాదు. 
క. చెప్పితి సర్వంబును నీ। చొప్పున నడపు(; డెడ నొండు సొరనీకుండు; మీ 
రొప్పెడు తెరు విది దీనం । దప్పదు పరమపదసిద్ది ధార్మికులారా!' 216 


ప్రతిపదార్థం: ధార్మికులారా!= ధర్మచింతనగల ఓ మహర్షులారా!; సర్వంబునున్‌= అన్ని విషయాలను; చెప్పితిన్‌= చెప్పాను; ఈ 
చొప్పునన్‌= ఈ విధంగా; నడపుండు= మీ కార్యకలాపాలు నడిపించండి; ఎడన్‌= ఎదలో; ఒండున్‌= మరిదేనినీ; చారనీకుండు= 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 
చొరబడనీయకండి; మీరు= మీరందరూ; ఒప్పెడు= అంగీకరించే; తెరువు+ఇది= మార్గమిది; పరమసిద్ది= పరమపద ప్రాప్తి; దీనన్‌= 
దీనితో; తప్పదు= తప్పకుండా కలుగుతుంది. 
తాత్సర్యం: ధర్మమూర్తులారా! మీకు అన్ని విషయాలూ చెప్పాను. ఈ పద్దతిలో మారు అన్ని కార్యాలనూ నిర్వహించండి. 
హృదయాలలో మరి దేనినీ ప్రవేశింపజేయకండి. మీరందరూ అంగీకరించే పద్దతినే చెప్పాను. దీనితో తప్పకుండా 
పరమపదప్రాప్తి కలుగుతుంది.” 
క. _ 'అనియిట్లు కమలగర్జుండు। మునులకు. దత్తో్వోపదేశమును జేసిన వా 

రనవద్య సమాధికులై ।; యనితర సులభ మగు సౌఖ్యమందిరి వత్సా! 217 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ విధంగా; కమలగర్భుండు= (బ్రహ్మ; మునులకున్‌= బుషులకు; తత్త్య+ 
ఉపదేశమునున్‌+చేసినన్‌= తత్త్వాన్ని ఉపదేశించగా; వారు= ఆ బుషులు; అనవద్య+సమాధికులు+ఐ= గొప్ప సమాధిని 
కలవారై; అనితర సులభము+అగు= ఇతరులచేత సాధ్యం కాని; సౌఖ్యము+అందిరి= పరమసుఖాన్ని పొందారు; 
వత్సా!= శిష్యుడా! వినుము. 


తాత్పర్యం: 'అని” ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ బుషులకు తత్తోపదేశం చేశాడు. ఆ బుషులకు సార్థకమైన 
సమాధి సిద్దించి అనితర సులభమైన పరమపద సుఖాన్ని వాళ్ళు పొందారు. శిష్యా! ఈ కథను మనసులో ఉంచుకొనుము.' 


వ. _ అని పలికి గురుం డా శిష్యునితోడ. 218 
తాత్పర్యం: అని పలికి గురువు ఆ శిష్యుడితో (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. “నీవును నివ్వాక్యంబులు । భావంబున. బాదుకొలిపి పరమ సమాధి 

శ్రీ వాటింపుము; నిత్య వ । దావాప్తి ఫలించు నీ కనాయాసమునన్‌.” 219 


ప్రతిపదార్థం: నీవును= నీవుకూడా; ఈ వాక్యంబులు= ఈ (బ్రహ్మ వాక్కులను; భావంబునన్‌= మనసులో; పాదు 
కొలిపి= స్థిరంగా నిలుపుకొని; పరమ సమాధి శ్రీ+పాటింపుము= గొప్ప సమాధి సంపదను అవలంబించుము; నీకున్‌= 
నీకు; అనాయాసముగన్‌= ఏ (శ్రమా లేకుండా; నిత్యపద+అవాప్తి= నిత్యమైన పరమపద ప్రాప్తి; ఫలించున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: 'నాయనా! నీవుకూడా ఈ (బ్రహ్మవాక్కులను మనసులో స్థిరంగా నిల్పుకొనుము. అత్యున్నత సమాధిని సాధించుము. 
దానితో ఏ (శ్రమా లేకుండా నీకు పరమపదషప్రాప్తి కలుగుతుంది.” 


క. అని గురుండు ప్రబోధించిన । మనమున దెలివొంది తత్సమంచితమార్గం 
బున నడచి పొందె శిష్యుం । డనామయం బజర మమృత మనియెడి పదమున్‌. 220 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; గురుండు= గురువు; ప్రబోధించినన్‌= ఉపదేశించగా; శిష్యుండు; మనమునన్‌= మనస్సులో; 


తెలివి+ఒంది= జాగరూకుడై; తద్‌+సమంచిత+మార్గమునన్‌+నడచి= ఆ ఉత్తమ మార్గంలో (ప్రవర్తించి; అనామయంబు= ఏ 
లోపాలూ లేని; అజరము= ముసలితనంలేని; అమృతము+అనియెడి+పదమున్‌= అమృతమనబడే స్థానాన్ని; పొందెన్‌= పొందాడు. 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 195 


తాత్పర్యం: ఈ విధంగా గురుడు ఉపదేశించగా ఆ శిష్యుడు జాగరూకత పొంది ఆ ఉత్తమ మార్గంలో (ప్రవర్తించి ఏ 
లోపాలూలేని నిత్యనూతనమైన అమరమైన ఆ పరమ ముక్తిధామాన్ని పొందాడు. 


చ. అని వసుదేవసూను(డు సమాదరమేదుర చిత్తవృత్తి. జె 
ప్పిన విని 'నారి యుల్లముల పెంపిటులుండునె వార లెవ్వరో 
వినుటకు నాదు డెందమున వేడ్క జనించె; నెలుంగ. జెప్పవే 
యనుటయు. బార్జుమోము( గృప నమ్మహితాత్ము(డు సూచి నవ్వుచున్‌. 221 


ప్రతిపదార్థం: వసుదేవసూను(డు= అని శ్రీకృష్ణుడు; సమాదర= (ప్రీతి నిండిన; మేదుర= చక్కని; చిత్తవృత్తిన్‌= మనోభావంతో; 
చెప్పినన్‌= చెప్పగా; విని= విని; వారి+ఉల్లముల+పెంపు= వారి హృదయాల సౌభాగ్యం; ఇటులు+ఉండునె!= ఇంత గొప్పగా 
ఉంటుందా?; వారలు+ఎవ్వరో= వారు ఎవరో; వినుటకున్‌= వినాలని; నాదు డెందమునన్‌= నా హృదయంలో; వేడ్క జనించెన్‌= 
కోరిక పుట్టింది; చెప్పవే= దయచేసి చెప్పుము; అనుటయున్‌= అనగా; పార్టుమోము+అర్జునుడి ముఖం; ఆ+మహితాత్ముండు= 
ఆ మహాత్ముడు; కృపన్‌= కృపతో; చూచి; నవ్వుచున్‌= నవ్వుతూ (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆదరంనిండిన హృదయంతో చక్కగా బోధించగా విని అంత గొప్పసంస్కారమున్న 


వారెవరో వినాలని మనసులో వేడుకగా ఉన్నది. వా రెవరో దయచేసి చెప్పుము” అని అర్జునుడు అడిగాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు దయతో అతడిని చూచి ఇట్లా అన్నాడు. 
ar) (oe | 


క. “అనఘ! విను మే గురుండ, నా। మనంబు శిష్యుండు; విమలమానస! నీపై 
బనుపడు ప్రీతిం జెప్పితి  ననితర సులభాతి గుహ్యమగు నిప్పదమున్‌. 222 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్మా! (అర్జునా); వినుము; ఏన్‌+గురు(డన్‌= నేనే ఆ గురువును; నా మనంబు= నా మనసు; 
శిష్యుండు= శిష్యుడు; విమలమానస!= పవిత్రమైన మనసున్న ఓ అర్జునా!; నీపైన్‌= నీ మీద; పనుపడు= గాఢంగా నాటుకొన్న; 
ప్రీతిన్‌= ప్రేమతో; అనితర సులభ= ఇతరులకు సాధ్యంకాని; అతిగుహ్యము+అగు= అతిరహస్యమైన; ఈ పదమున్‌= ఈ మోక్ష 
పద'ప్రాప్తిని గురించి నీకు; చెప్పితిన్‌= చెప్పిను. 


తాత్పర్యం: అర్జునా! నేనే ఆ గురువును. నా మనస్సే ఆ శిష్యుడు. నీపై నాటుకున్న ప్రేమతో ఇతరులకు సాధ్యంకాని 
అతి రహస్యమైన ఈ మోక్షపద ప్రాప్తిని గురించి నీకు చెప్పాను. 


క. విమలము నచలము నగు చి । త్రము నాదెస నేక భక్తి తత్పరముగ. జే 
యుము; నిత్యము నీ యధ్యా। త్మము ననుసంధింపు పాసెదవు; దురితములన్‌. 223 


ప్రతిపదార్థం: విమలమున్‌= నిర్మలమైనది; అచలమున్‌+అగు= స్థిరమైనది అయినటువంటి; చిత్తమున్‌= చిత్తాన్ని; నా దెసన్‌= నా 
వైపు; ఏకభక్తి తత్సరముగన్‌= అవ్యభిచారమైన భక్తి కలిగినవాడవై; చేయుము; నిత్యమున్‌= నిరంతరం; ఈ అధ్యాత్మమున్‌= ఈ 
(బ్రహ్మతత్తాన్ని; అనుసంధింపుము= అనుసంధానం చేయుము (ధ్యానంచేయుము); దురితములన్‌= పాపాలను; పాసెదవు= 
పోగొట్టుకొంటావు. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నిర్మలమూ; స్థిరమూ అయిన నీ మనస్సును అవ్యభిచార భక్తి నిష్ట కలిగినదిగా నా వైపు చేర్చుము. 
అనునిత్యమూ ఈ (బ్రహ్మతత్యాన్ని అనుసంధించుము. నీ పాపాలు నశిస్తాయి. 


క సమరము నప్పుడు నీకీ; యమృతపద ప్రాప్తి హేతువగు సమ్యగ్గో 
ధము వివరించితి; నచలత । రమింపు మిందెపుడు శమధురాధుర్యు(డవై.” 224 
ప్రతిపదార్థం: సమరము+అప్పుడు= యుద్దసమయంలో; నీకున్‌+-ఈ+అమృతపద ప్రాప్తి హేతువు+అగు= నీకు ఈ అమృతపద ప్రాప్తికి 
9 ఢా ల = 


హేతువైన; సమ్యక్‌+బోధమున్‌+వివరించితిన్‌= సమ(గ్రజ్ఞానాన్ని వివరించాను; అచలతన్‌= చాపల్యం వదిలి (స్టిరమనస్కుడవై); 
శమధురాధుర్యుడవు+ఐ= శమదమాది సాధన సంపత్తిని సాధించి; శమభారం వహించిన వాడవై; ఇందున్‌= ఈ తత్త్వ జిజ్ఞాసతో; 


ఎపుడున్‌ రమింపుము= ఎల్లప్పుడూ సంతోషాన్ని పొందుము. 

తాత్పర్యం: యుద్దసమయంలో ఈ అమృతపద ప్రాప్తి హేతువైన సమ(గ్రజ్ఞానాన్ని బోధించాను. స్థిరమైన మనస్సుతో 
యు అవి —_ షః థ = 

శమదమాదులు సాధించి ఈ తత్త్యజిజ్ఞాసలో ఆనందాన్ని నిరంతరంగా పొందుము.” 

వ. అని యిట్లు కృష్ణుండు జిష్టున కధ్యాత్మ విద్య వివరించె నని చెప్పినం 'బరమ గురుండును విశిష్ట శిష్యుండును 
నగు నప్పురుష వరులు మటియు నెవ్విధంబునం బ్రవర్తించి రాకర్ణించు కౌతుకంబు నా మనంబున నెసకం 
బెసగెడు మునీంద్రా! యెజింగింపవే యని యడుగుటయు. 225 

ప్రతిపదార్థం: అని; ఈ విధంగా; కృష్ణుండు; జిష్టునకున్‌= అర్జునుడికి; అధ్యాత్మవిద్య= అధ్యాత్మవిద్యను; వివరించెను+అని= 

వివరించాడని; చెప్పినన్‌= చెప్పగా; పరమగురుండును= గురుశ్రేష్టుడూ; విశిష్ట శిష్యుండును= శిష్య శ్రేష్ణుడూ; అగు= అయినటువంటి; 
ఆ+పురుషవరులు= ఆ పురుషశ్రేష్టులు;: మజియున్‌+ఏవిధంబునన్‌= ఇంకా ఏ విధంగా; ప్రవర్తించిరి= (ప్రవర్తించారు; ఆకర్షించు 

కౌతుకంబు= వినే కుతూహలం; నా మనంబునన్‌= నా మనసులో; ఎసకంబెసగెడున్‌= అతిశయిస్తున్నది; ముని+ఇం(ద్రా!= ఓ 

వైశంపాయన మునీం(ద్రా!; అని; అడుగుటయున్‌= జనమేజయ మహారాజు అడుగగా. 

తాత్పర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి వేదాంత విద్య బోధించాడని చెప్పగా 'ఆ గురుశ్రేష్టుడూ ఆ విశిష్ట 

శిష్యుడూ అయిన నారాయణుడు, నరుడు ఆ తరువాత ఏం చేశారు? అది వినాలని నాకు కుతూహలం అతిశయిస్తున్నది” 

అని జనమేజయమహారాజు వైశంపాయనుడిని అడిగాడు. 
అశ్యాసాంతము 


చ. పరమ దయా విధేయ! పరిపాలిత వేదకలాప! పక్వ ని 
ర్థరశమ! సూక్షతాతనువిభాసిత! పన్నగ తల్పభూషణా 
దర భరితా! పవిత్రపద తామరస స్మరణా! వరావర 
త్వరహిత! పద్మజాది సురవందిత! పశ్చిమ నాళనందితా! 226 


ప్రతిపదార్థం: పరమదయావిధేయ!= భక్తుల విషయంలో కృపగలవాడు కాబట్టి వారికి విధేయుడైనవాడా!; పరిపాలిత వేదకలాప= 
రక్షింపబడిన వేద సముదాయం కలిగినవాడా!; పక్వనిర్భర శమ!= అభ్యాసాదులచేత పరిపక్వమైన లేదా వాస్తవ రూపాన్ని ధరించిన 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 107 


శమ స్వరూపుడా!; సూక్ష్మతా తనువిభాసిత!= సూక్ష్మత్వం అనబడే శరీరంతో ్రకాశించేవాడా!; పన్నగ తల్ప భూషణాదరభరితా!= 
ఆదిశేషుడిని తల్పంగానూ; (హరి) ఆభరణంగానూ (హరు (గహించటంలో ఆదరం నిండినవాడా!; పవిత్రపద తామరస స్మరణా!= 
పావనమైన పాదపద్మాల స్మరణం కలవాడా! పరాపరత్వ రహిత!= శ్రేష్టమని, అధమమని తేడాలు లేనివాడా! (పరాపరత్వ రహిత 
అని కూడా పాఠం - పరాపర భేదాలకు అతీతుడా! అని చెప్పాలి); పద్మజ+ఆది సురవందిత!= బ్రహ్మాది దైవతాలచేత నమస్కరించ 
బడేవాడా!; పళశ్చిమనాళవందితా!= సుషుమ్నానాడిలో పుట్టే ఆనందస్వరూపం కలవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీవు భక్తుల విషయంలో దయగలవాడివి కాబట్టి వారికి విధేయుడివి. వేదాలను 
పరిరక్షించినవాడివి. అభ్యాసాదులచేత పరిపక్వమైన సంపూర్షశాంతి స్వరూపుడివి. సూక్ష్మత్వం అనబడే శరీరంతో 
ప్రకాశించేవాడివి. ఆదిశేషుడిని తల్పంగానూ, భూషణంగానూ [గ్రహించటంలో ఆదరం కలవాడివి. పావనమైన పాదపద్మాల 


స్మరణం కలవాడివి, ఉత్తమాధమభేదాలు లేనివాడివి, బ్రహ్మాది దేవతలచేత నమస్కరించబడేవాడివి. సుషుమ్మానాడిలో 
పుట్టే ఆనందస్వరూపుడివి. అట్లాంటి నీకు నమస్కారం. 


విశేషం: ఈ పద్యంలోని ప్రతి విశేషణమూ శ్రీకృష్ణుడు బోధించిన 'అనుగీత'కు వ్యాఖ్యాన ప్రాయంగా ఉన్నది. అధ్యాత్మవిద్యా 
రహస్య నిధిగా హరిహరనాథుడిని నిరూపించటం ఈ పద్యంలో ఉన్నది. 

ఆత్మవిద్య పరమాత్మ కృపవలన సిద్దించాల్సిందే. అందుకే ఆ పరతత్తాన్ని ఉపాసించాలని చివర్లో (బ్రహ్మ 
సెలవిచ్చాడు. దీనికి కారణం శ్రీ యుక్తుడైన భగవంతు డొకడే యోగాన్నికూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రహస్యమే 
భక్తుల పట్ట భగవంతుడు విధేయు డనటంలో ఉన్నది. 


'ప్రళయసమయంలో వేదాన్ని పరిరక్షిస్తూ వచ్చినవాడు భగవంతుడే. అంటే జ్ఞానం ఇన్నియుగాలపాటు స్వామివారి 
కృపవలననే మిగిలి యోగుల ముఖంగా ప్రకటించబడుతూ వచ్చిందని అర్థం. ఈ భావాన్నే జయదేవు డిట్టా కీర్తించాడు. 


“ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం । విహిత వహిత్ర చరిత్రమభేదం 
కేశవ ధృతమీనశరీర । జయ జగదీశ హరే” (జయదేవుడి గీతగోవిందం) 


“ఉపశాంతో యమాత్మా' అని వేదవాక్యం. దీనినిబట్టి భగవానుడు శాంతాభాసస్వరూపుడు కాదు - శాంతి స్వరూపుడే. దీనినే 
“నిర్భర పదంచేత తిక్కనగారు వ్యక్తీకరించారు. అందుకే 'పరమపదం”' అని అనటం. 


స్వామివారు సూక్ష్మ స్వరూపుడు. అణోరణీయాన్‌ - అని శ్రుతి. అణువులకు అణువు అని అర్థం. అంటే ఇంద్రియాలకు 
అందదని అర్థం. 


“న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః 
న విద్మో న విజానీయో యథై తదనుశిష్యాత్‌' 


అని కేనోపనిషత్తు ఆ పరమతత్త్యం ఏ ఇంద్రియ ప్రమాణానికి లొంగనిదని వ్యాఖ్యానించింది. 


హరిరూపంలో పన్నగం పానుపు. హరరూపంలో అభరణం. ఆదిశేషుడు సహస్ర ఫణులు కలిగినవాడు. ఈ సహ(స్రత్వం 
శబ్బానికున్న అనంతత్తానికి సంకేతం. అందుకే అది శివుడికి భూషణం. విష్ణువుకు తల్పం. 


పరమేశ్వరుడి పాదపద్మాలు పవిత్రమైనవి. ఆ పదమే మోక్షపదం. అందుకే 'సామీప్య' ప్రస్తావన ఈ అశ్వాసంలో వచ్చింది. 


వాక్కుకు, మనస్సుకు అతీతుడు కావటంవలన ద్వంద్వభావాలు అతడిలో లేవు. అందుకే 'పరాపరత్వ” రహితుడనటం. 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


'నాడి” అంటే ప్రాణవాయువు ప్రసారణమార్గం. ముఖ్యమైన 101 నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు 
నాడులు (ప్రధానమని యోగవిద్య చెప్పుతున్నది. 

ఈ నాడులలో సుషున్ను మిక్కిలి శ్రేష్టం. తామరతూడు దారంవలె సన్నదిగా ఉండి వెన్నుపాములోని 72 వేలనాడులమధ్య 
నుండి బ్రహ్మరంధ్రం దాకా విద్యుత్తేజంలో ప్రసరించేది సుషున్ను. దీనిని బ్రహ్మనాడి' అని కూడా అంటారు. దీనిని ఎడమవైపు 
ఇడ. కుడివైపు పింగళ (ప్రసరిస్తాయి. పశ్చిమనాళ నందితుడంటే “ఇడా” నాడి చేత సంతోషించేవాడనే అర్థం రావాలి. కాని వ్యాఖ్యాతలు 
(బ్రహ్మానందాన్ని అనుభవింపచేసేవాడి 'సుషుమ్న' అని అంటారు. (చూ. ఓరుగంటి నీలకంఠశాగస్తి 'తిక్కయజ్వ హరిహరనాథ 
తత్త్యము'” పు.359). 

ఈ పద్యంలో “అమృతి స్వరూపంగా 'అనామయంగా”. 'అవ్యయంగా” చెప్పబడ్డ ఆనందం యోగ సాధనలో లభించే 
ఆనందమే. ఇడా పింగళలు సవ్యాపసవ్యాలు కాగా హరిహరతత్త్యం 'సుషుమ్న' అనటమే సమంజసం. 

క వినుత చతుర్వర్ధక సం । జనక ముఖ భుజోరుపాద! సంవి దభేదా! 
మునిహృత్మనుల మరాళా! జనన మరణ హరణ చరణ సరసిజలీలా! 227 


ప్రతిపదార్థం: వినుత= (ప్రసిద్ధమైన; చతుర్వర్షక= నాలుగు వర్ణాలకు; సంజనక= ఉత్పత్తిహీతువైన; ముఖ+భుజ+ఊరు+పాద!= 
ముఖం, భుజాలు, తొడలు, పాదాలు కలవాడా!; సంవిద్‌+అభేదా!= సంవిత్తు కన్నా భిన్నం కానివాడా!; మునిహృత్కమలమరాళా!= 
మునుల హృదయాలు అనే కమలాలలో సంచరించే హంస స్వరూపుడా!; జనన మరణ= పుట్టుక చావులనే రూపం కలిగిన 
సంసారాన్ని; హరణ= హరించే; చరణ సరసిజలీలా!= పాదపద్మాల విలాసం కలవాడా! నీకు నమస్కారం. 


తాత్సర్యం: స్వామీ! ప్రశస్తమైన నాలుగు వర్ణాలకు మూలమైన ముఖాద్యవయవాలు కలిగినవాడివి నీవు. నీవు అఖండ 
చైతన్య స్వరూపుడివి. జ్ఞానుల హృదయ కమలాలలో సంచరించే హంస స్వరూపుడివి. జనన మరణ భయం లేకుండా 
చేసే పాదపద్మాలు కలవాడివి. 


నిశేషం: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు విరాట్సురుషుడి ముఖ బాహు ఊరు పాదాలనుండి జనించారని పురుషసూక్తం (ఈ 
విషయం ముందటి ఆశ్వాసాలలో వివరించబడింది). 

'సంవిత్తు' అని ఏ అఖండ చైతన్యం ఈ ఆశ్వాసంలో బోధించబడిందో అది హరిహర (ప్రకాశమే అని ఈ స్తుతిని బట్టి 
అర్థం అవుతుంది. 

“హంస అనేమాట 'సోహం'” అనేమాటను తిప్పిచూస్తే తెలుస్తుంది. “అహం (బ్రహ్మాస్మి” అనే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు 
హంస. యోగుల హృదయాలు ద్వంద్వ తిమిరం నశించి అవధూతాలైనవి. అందుకే తెల్లగా ఉంటాయని పురాణాల కల్పన. దానికి 
రూపకల్పనే ఈ 'హంసి. 

ముక్తి “పదం” చేరినవాడికి జననమరణ క్లేశం లేదు - అని ఈ ఆశ్యాసంలో (ప్రతిపాదించిన తాత్పర్యాన్ని ఇక్కడ 
హరిహర స్వామికి విశేషణంగా తిక్కనగారు ప్రయోగించారు. 


మాలిని. 


పదనమదమరాళీ! భక్త సంపోషశాలీ! 

విదళిత సురవైరీ! విశ్వలోకైకధారీ! 

మదరహిత హితైషీ! మాన్యయోగ ప్రతోషీ! 

సదవన పరచిత్తా! సర్వనిర్మాణ వేత్తా! 228 


అశ్వమేధపర్వము - ద్వితీయాశ్వాసము 199 


ప్రతిపదార్థం: పదనమత్‌+అమరాళీ!= పాదాలకు వినయంగా నమస్కరిస్తున్న దేవతల సముదాయం కలవాడా!; భక్త సంపోషశాలీ!= 
భక్తులను బాగా పోషించేవాడా!; విదళితసురవైరీ!= రాక్షసులను చీల్చి చెండాడేవాడా!; విశ్వలోకైకధారీ!= సర్వలోకాలను ఒకడై 
భరించేవాడా!; మదరహితహితైషీ!= మదాది దుర్గుణాలు లేని వారి మంచిని కోరే వాడా!; మాన్యయోగ (ప్రతోషీ!= ఉత్తమమైన 
యోగవిద్యచేత సంతోషించేవాడా!; సత్‌+అవన పరచిత్తా!= సత్సురుషులను కాపాడటంలో ఆసక్తమైన మనస్సు కలవాడా!; 
సర్వనిర్మాణవేత్తా! చరాచర జగత్తు నంతటినీ ఎట్టా నిర్మించాలో తెలిసినవాడా!. 


తాత్సర్యం: స్వామీ! నీ పాదపద్మాలకు దేవతలు కూడా వినయంగా నమస్కరిస్తారు. నీవు భక్తులను నిరంతరం 
రక్షిస్తావు. పోషిస్తావు. రాక్షసులను వధించి దేవతలను కాపాడుతావు. సర్వలోకాన్ని నీవు ఒక్కడివే భరిస్తున్నావు. కామాది 
దుర్గుణాలు లేని వారి హితాన్ని వహిస్తావు. యోగవిద్య నీకు పరమ ప్రీతికరమైనది. నీవు సదా సత్పురుషులను 
కాపాడుతావు. నీవు సకల జగత్కల్పన (క్రమం ఎరిగినవాడివి. 


విశేషం: ఇంద్రాదులు కూడా ఎవరి పాదంబులను ఉపాసించి (బ్రహ్మతత్త పరిజ్ఞానంచేత పరిపూతులవుతారో ఆ 'పరమపది 
మూర్తి హరిహరనాథుడు. 

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, 

అభ్యుత్తానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌” 

అని స్వామి ప్రతిజ్ఞ. కాబట్టి రాక్షససంహారం, భక్తసంపోషణ, లోకస్టితిపాలన, సద్గుణుల హితాన్ని కోరటం ఆయన ధర్మం. 

“యోగ క్షేమం వహామ్యహమ్‌” అని కూడా ఆయనే సెలవిచ్చారు. 

సర్గ నిర్మాణ విషయం ఈ పర్వంలో సమ(గ్రంగా వివేచింపబడింది. బ్రహ్మతత్తంనుండి పుట్టిన జగత్తు మరలా బ్రహ్మలో 
లీనం కావటమే ఆ నిర్మాణ రహస్యం. దానిని తెలిసినవాడు స్వామిమా(త్రమే. అందుకే గీతను సెలవిచ్చిన స్వామి 'అనుగీత'ను 
సెలవిచ్చాడు. 

భగవద్గీతలో 'కర్మ యోగం (ప్రధానంగా చేసి చెప్పి, ఈ అనుగీతలో ఉపనిషద్విద్య సారాంశాన్ని అంతా 'జ్ఞాని యోగ 
సంస్థాపనకొరకు చేయటం ద్వారా కూడా తిక్కనగారు హరిహరాద్వైతాన్ని ప్రతిష్టించారు. ఇదే అత్యుత్తమ సాధక మార్గమని 
ఆయన సిద్దాంతం. 
గద్యము 

ఇది శ్రీమదుభయ కవిమి త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 

శ్రీమహాభారతంబున నశ్వమేధపర్వంబునందు. ద్వితీయాశ్వాసము 

ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= మంగళకరుడైన; ఉభయకవిమి(త్ర= కావ్యశాస్త్ర కవులిరువురికీ మిత్రుడైనవాడు, 
బుధ+ఆరాధన విరాజి= పండితులను (జ్ఞానులను) సేవించటం వలన కీర్తితో ప్రకాశించేవాడు; తిక్కన సోమయాజి= సోమయాజి 
అయిన తిక్కన చేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌; అశ్వమేధ పర్వంబునందున్‌; ద్వితీయాశ్వాసము= 
రెండవ ఆశ్వాసం. 
తాత్పర్యం: ఇది ఉభయకవిమి(త్రడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, జ్ఞానులచేత ఆరాధించబడి రాణించే వాడూ 
అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని అశ్వమేధపర్వంలో రెండవ ఆశ్వాసం. 


అశఃమేధపరఃంలోని రెండవ ఆశాఃసం సమాపం. 
A) A) క్ష ప్త 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 945 


ప్రతిపదార్థం: ఇంద్రుండు= దేవేంద్రుడు; నరునకున్‌= అర్జునునికి; ఇట్టు= ఈ విధంగా; ఆనందము= సంతోషం; 
ఒందించి= కూర్చి; దివ్య+అనంత, రత్న+అంశు, జాల, స్ఫురిత, సుర, విమానంబుల్‌= శ్రేష్టములైన అంతులేని రత్నకిరణాల 
సమూహంతో (ప్రకాశిస్తున్న దేవతా విమానాలు; నభస్‌+భాగము+ఎల్లన్‌= ఆకాశమంతటా; మెరసి= బయల్పడి; వెలుంగుచున్‌ 
+ఉండన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; నిర్జర, శ్రేణితోడన్‌= దేవతల సమూహంతో; దివికిన్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: దేవేంద్రుడు అర్జునునికి ఇట్లా ఆనందం కలిగించి - శ్రేష్టాలైన అనంత రత్నకిరణ సమూహంతో 
ప్రకాశించే దేవతావిమానాలు ఆకాశమంతా వెలుగుతుండగా దేవతలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది. 2-81 విశేషం. 


వ. ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాప్త్రమనోరథుం డయిన యప్పార్టుం 
గౌంగిలించుకొని, “'యక్షయబాణతూణీరబాణాసనసనాథం బయి పవనజవనహయంబులం బూనిన 


న్‌ 


బంతర్జ్వీపంబున కరిగిన. 197 


యక్కాంచనరథం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్థపురంబున కరుగు" మని పంచి, యనంతరం 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారాయణుండు= శ్రీకృష్ణుడు; నిజ+ఆరంభంబు= తనప్రయత్నం; సఫలంబు+అగుటకున్‌= 
సఫలం కావటానికి; సంతసిల్లి= సంతోషించి; సంప్రాప్త మనోరథుండు+అయిన= పొందబడిన కోరిక గలవాడైన; ఆ+పార్టున్‌= 
ఆ అర్జునుడిని; కౌంగిలించుకొని= ఆలింగనంచేసి; అక్షయ, బాణ, తూణీర, బాణ+ఆసన, సనాథంబు+అయి= తరుగని 
బాణాల అమ్ములపొదితో, ధనుస్సుతో కూడినదై; పవన, జవన, హయంబులన్‌= వాయువేగం గల గుర్రాలను; పూన్చిన= 
కట్టిన; ఆ+కాంచన, రథంబు= ఆ బంగారురథాన్ని; ఎక్కి, సుభద్రన్‌= సుభద్రను; తోడ్కొని= వెంటతీసుకొని; ఇంద్రప్రస్థ, 
పురంబునకున్‌= ఇంద్రప్రస్థ నగరానికి; అరుగుము= వెళ్ళుము; అని= అని పలికి; పంచి= పంపి; అనంతరంబు+అ= 
తరువాత; అంతర్‌+ద్వీపంబునకున్‌= అంతర్ల్వీపానికి; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు తన ప్రయత్నం సఫలం అయినందుకు సంతోషించి, కోరిక నెరవేరిన 
అర్జునుడిని కౌగిలించుకొని, 'తరుగని బాణాల అమ్ములపొదితో, ధనుస్సుతో కూడి, వాయువేగం గల గుర్రాలను 
పూన్చిన ఆ బంగారురథం ఎక్కి సుభద్రతో ఇం(ద్రప్రస్థపురానికి వెళ్ళు' మని పంపి, తరువాత తాను కూడ ఆంతర 
ద్వీపానికి వెళ్ళగా. 


క. హరి పంచిన మార్గంబున( । గురువిభు(డు సుభద్ర: దోడుకొని చనునెడం ద 

త్పురపరిరక్షకు లతిభీ | కరులు పృథుశ్రవసు డాదిగా6 గల వీరుల్‌. 198 
ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; పంచిన= పంపిన; మార్గంబునన్‌= దారిలో; కురు, విభుండు= కురువంశరాజు అర్జునుడు; 
సుభద్రన్‌= సుభద్రను; తోడుకొని= వెంట తీసికొని; చను+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; తత్‌+పుర, పరిరక్షకులు= ఆ పట్టణానికి 
కాపలా ఉండేవాళ్ళు; అతి, భీకరులు= మిక్కిలి భయాన్ని కలిగించేవాళ్ళు; పృథుశ్రవసుడు+ఆదిగాన్‌+కల= పృథుశ్రవసుడు 
మొదలుగా ఉన్న; వీరుల్‌. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు పంపినమార్గంలో అర్జునుడు సుభద్రను తోడ్కొని వెళ్ళుతుండగా, ఆ పట్టణానికి కాపలా 
ఉన్న పృథుశ్రవసుడు మొదలైన భయంకరవీరులు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీనగసుతాత్వ మహిత వి। ధానుత శశ్వల్లస ల్లతా వేష్టన హే 
లా నిత్య శాద్వలతరు । త్వానుగుణ ఫలప్రదత్వ! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: హరిహరనాథా!= ఓ హరిహరనాథ స్వామీ! శ్రీనగసుతాత్వ = లక్ష్మీభావమూ; పర్వత పుత్రిక అయిన పార్వతి భావమూ 
అనే; మహిత= గొప్ప; విధా= ప్రకారములచేత; నుత= పొగడబడిన; శశ్చత్‌= స్థిరమయిన; లసత్‌= ఒప్పుతున్న; లతా= తీగలయొక్క; 
ఆవేష్టన= అల్టుకొనటం అనే; హేలా= విలాసంచేత; నిత్య= ఎల్లప్తుడునూ, శాద్వల= పచ్చగా ఉన్న; తరుత్వ= వృక్షభావానికి; 
అనుగుణ= తగినట్టుగా; ఫల+(ప్రదత్వ!= ఫలాలను ఇచ్చే స్వభావం కలవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! లక్ష్మీపార్వతులు అనే తీగలు నిన్ను నిత్యమూ మనోహరంగా అల్లుకొని ఉన్నాయి. 
అందువలననే నీవు ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టుమాదిరిగా |ప్రకాశిస్తున్నావు. పచ్చగా ఉన్న చెట్టే పండ్లు ఇస్తుంది. అదే 
విధంగా నీవు నిన్ను ఉపాసించేవారి కోరికలు ఫలింపజేస్తున్నావు. 


విశేషం: లక్ష్మి నిత్యమూ విష్ణువు రొమ్మున ఉంటుంది. పార్వతి ఎల్లప్పుడూ శివుడికి అర్హశరీరంగా ఉంటుంది. అందుచేత 
లక్ష్మీపార్వతులు అనే తీగలు స్థిరంగా విష్ణుపరమేశ్వర స్వరూపుడయిన హరిహరనాథు డనే వృక్షాన్ని చుట్టుకొని ఉన్నవని చెప్పటం 
సముచితంగా ఉన్నది. 

లక్ష్మీపార్వతు లనే తీగలు ఎల్లప్పుడూ అల్లుకొని ఉండటంవలననే హరిహరనాథు డనే వృక్షం పచ్చగా ఉన్నది. భక్తులకు 
అభిమత ఫలాలను (ప్రసాదింపగలుగుతున్నది. కాబట్టి హరిహరనాథుడి వరప్రదాయకత్వానికి వారిద్దరూ మూలకారణం అవుతున్నారు. 
లక్ష్మీపార్వతు లిద్దరూ ఒకే శక్తియొక్క రెండు రూపాలు. కవిబ్రహ్మ తిక్కనే విరాటపర్వం మొదట్లోనే 'శ్రీయన గౌరినా. బరంగు 
చెల్వకు' అని చెప్పాడు. శక్తి తోడ్పడినప్పుడే పరమాత్మ అయిన హరిహరనాథుడు పనులు చేయగలుగుతున్నాడు. అందువలననే 
శంకర భగవత్పాదులు సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో “శివ శృక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, నచే దేవం దేవో 
నఖలు కుశల: స్పన్లితు మపి” అని వక్కాణించారు. శివుడు - పరమాత్మ - శక్తితో కూడుకొని ఉన్నప్పుడే ప్రపంచస్నష్టి 
చేయగలుగుతున్నాడనీ, శక్తియుక్తుడు కాకపోతే ఆయన కదలటానికి కూడా శక్తిమంతుడు కాడనీ, శ్టోకార్థం. (త్రిమూర్తులూ 
సైతము శక్తిని సేవించవలసినవారే అని ఆచార్యులవారు చెప్పారు. 


లక్ష్మీపార్లతులయందు తీగలధర్మాన్నీ హరిహరనాథునిలో వృక్షభావాన్నీ ఆరోపించి, అభేదం చెప్పటంచేత ఈ పద్యంలో 
రూపకాలంకారం ఉన్నది. 


తాను ద్వారక కరుగనలయు నని యర్షునుని( గృష్ణుం డడుగుట (సం.14-50-49) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు ఫల్గును నఫల్లు విద్యా విశారదుం జేసి శౌరి 
యతనితోడ. 2 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 201 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; శౌరి= శ్రీకృష్ణుడు; అట్టు= ఆ విధంగా; ఫల్లునిన్‌= అర్జునుడిని; అఫల్లు= అమోఘమయిన; 
విద్యా= విద్యయందు; విశారదున్‌= నేర్చరినిగా; చేసి; అతనితోడన్‌= ఆ అర్జునుడితో. 


తాత్సర్యం: వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా అర్జునుడిని అధ్యాత్మవిద్యా 
నిపుణుడిగా తీర్చిదిద్ది అతడితో. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అశ్వమేధపర్వ ప్రథమ ద్వితీయాశ్వాసాలలో శ్రీకృష్ణుడు ఎన్నో అధ్యాత్మ విద్యా విషయాలను అర్జునుడికి బోధించాడనే 


విషయం ఇక్కడ గుర్తుకు తెచ్చుకొనాలి. 


క “నాచిత్తము వసుదేవుని(। జూచుట గోరియును, నీవు సుమనోవృత్తిం 
జూచి, యనుమతి యొనర్హుట । వేచినయది; నన్ను బుచ్చవే ద్వారకకున్‌.” 3 


ప్రతిపదార్థం: నా= నాయొక్క; చిత్తము= మనస్సు; వసుదేవునిన్‌= తండ్రి అయిన వసుదేవుడిని; చూచుట; కోరియును= కోరినప్పటికీ; 
నీవు= అర్జునా! నీవు; సుమనస్‌= మంచిమనస్సుయొక్క; వృత్తిన్‌= స్థితితో (సుమనస్సు అంటే సంతోషం, సంతోషపూర్వకంగా 
అని కూడా అర్థం చెప్పవచ్చును); చూచి= ఆలోచించి; అనుమతి+ఒనర్చుట= అంగీకరించటం; వేచిన+అది= ఎదురుచూస్తున్నది; 
నన్నున్‌= నన్ను; ద్వారకకున్‌= ద్వారకకు; పుచ్చవే!= పంపుమా! 


తాత్సర్యం: 'అర్జునా! మా తండ్రి వసుదేవుడిని చూడాలని నా మనస్సు ఆరాటపడుతున్నది. అయినప్పటికీ నీ 
అంగీకారంకొరకు ఎదురుచూస్తున్నాను. నీవు మంచి సెబ్బరలు విచారించి నన్ను సంతోషపూర్వకంగా ద్వారకకు 
పంపుము.” 


విశేషం: నరనారాయణు లయిన కృష్ణార్జునుల ఆత్మీయతను ఈ పద్యం నిరూపిస్తున్నది. 


చ.  అనవుడు నక్కిరీటి దగ నయ్యదువంశ వరేణ్యుతోడ ని 
ట్లను; 'నటు లేని. బోవలయు హస్తిపురంబున; కిత్తెబింగు సె 
ప్పిన నిను ధర్మనందనుండు ప్రీతిగ నందుల కన్చిపుచ్చు; న 
య్యనుమతి గల్లునట్లు దగ నాడెద నవ్విభుపాల నచ్యుతా!” 4 


ప్రతిపదార్థం: అనవుడున్‌= శ్రీకృష్ణు డా విధంగా పలికిన తరువాత; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; ఆ+యదువంశ+వరేణ్యునితోడన్‌= 
ఆ యదువంశ ముఖ్యుడితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అచ్యుతా!= శ్రీకృష్ణా!= అటులు+ఏనిన్‌= అట్లయితే; 
హస్తిపురంబునకున్‌= హస్తినాపురానికి; పోవలయున్‌= మనం ఈ ఇం|ద్రప్రస్థంనుండి వెళ్ళాలి; ఈ+తెణంగు= ద్వారకకు 
వెళ్ళాలనుకొంటున్న నీ యీ తీరును గూర్చి; చెప్పినన్‌= చెప్పినట్లయితే; ధర్మనందనుండు= యముని కుమారుడు ధర్మరాజు; 
౧ 

నినున్‌= నిన్ను; ప్రీతిగన్‌= సంతోషంగా; అందులకున్‌= ద్వారకకు; అన్చిపుచ్చున్‌= పంపిస్తాడు; ఆ+విభు= ఆ మహారాజుయొక్క; 
పాలన్‌= సమక్షంలో; ఆ+అనుమతి= నీవు వెళ్ళటానికి అంగీకారం; కల్లు+అట్టు= లభించేటట్టుగా; తగన్‌= తగిన విధంగా; 
ఆడెదన్‌= మాటాడుతాను. 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: శ్రీకృష్ణు డావిధంగా మాటాడిన తరువాత, అర్జునుడు అతడితో 'అట్టయితే మనం వెంటనే ఈ 
ఇంద్రప్రస్థంనుండి హస్తినాపురం వెళ్ళాలి. నీ ద్యారకాప్రయాణాన్ని గూర్చి చెప్పితే సంతోషంగా ధర్మరాజు నిన్ను 
పంపిస్తాడు. ఆ మహారాజు అంగీకరించేటట్టు నేను కూడా సమయోచితంగా మాటాడుతాను.! 


వ. అనిన విని దామోదరుండు దారుకు రావించి, 'రథంబు పూన్సు' మని నియోగించె; దదనంతరంబ 
ధనంజయుండు దమతోడం జనుదేరం దగుపరివారంబు సమకట్టం బడవాళ్ళం బనిచె; నొక్కింతసేపునకు 


దారుకుండునుం దే రాయితంబుసేసి తేరం, బడవాళ్ళునుం బరిజనంబుల సన్నద్దులం గావించి 
సన్నిహైతులంజేయ, నా కృష్ణార్జునులు ప్రయాణోచితాలంకారాలంకృతులై, రథంబెక్కి, కరినగరపథంబు గైకొని 
చను సమయంబున. 5 


ప్రతిపదార్థం: అనినన్‌= అర్జునుడు పై విధంగా అనగా; విని; దామోదరుండు= శ్రీకృష్ణుడు; దారుకున్‌= దారుకుడనే పేరు కలిగిన 
తన సారథిని; రావించి= రప్పించి; రథంబును= రథమును; పూన్సుము= గుర్రాలు కట్టి సిద్దం చేయుము; అని; నియోగించెన్‌= 
ఆజ్ఞాపించాడు; తదనంతరంబు+అ= ఆ వెంటనే; ధనంజయుండు= అర్జునుడు; తమతోడన్‌= తమతోపాటు; చనుదేరన్‌= రావటానికి; 
తగు= తగిన; పరివారంబున్‌= సేవకులను, బలగమును; సమకట్టన్‌= సిద్దంచేయగా; పడవాళ్ళన్‌= సేనాపతులను; పనిచెన్‌= 
ఆజ్ఞాపించాడు; ఒక్కింత సేపునకున్‌= కొంతసేపటికి; దారుకుండునున్‌= దారుకుడునూ; తేరు= రథాన్ని; ఆయితంబు+చేసి= 
సిద్దంచేసి; తేరన్‌= తీసికొనిరాగా; పడవాళ్ళునున్‌= సేనానాయకులు కూడా; పరిజనంబులన్‌= సేవకులను; సన్నద్దులన్‌= సిద్దమయిన 
వారినిగా; కావించి= చేసి; సన్నిహితులన్‌= దగ్గర ఉన్నవారినిగా; చేయన్‌= చేయగా - దగ్గరకు తీసికొనిరాగా; ఆ+కృష్ణార్ణునులు= 
ఆ కృష్ణుడునూ, అర్జునుడునూ; 'ప్రయాణ= ప్రయాణానికి; ఉచిత= తగిన; అలంకార= హారాలు మొదలైన నగలను; అలంకృతులు+ 
ఐ= అలంకరించుకొన్నవారై; రథంబు; ఎక్కి; కరినగరంబు= హస్తినాపురంయొక్క; పథంబు= మార్గం; కైకొని= పట్టి; చను= వెళ్ళే; 
సమయంబునన్‌= సమయంలో. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా అనగా విని, కృష్ణుడు దారుకుడిని రప్పించి, రథం సిద్దంచేయుమని ఆజ్ఞాపించాడు. 
అర్జునుడు కూడా తమతోపాటు హస్తినాపురానికి రావటానికి తగిన బలగాన్ని సిద్దంచేయండని సేనాపతులను 
ఆజ్ఞాపించాడు. కొంతసేపటికి దారుకుడు రథాన్ని సిద్దంచేసి తీసికొని వచ్చాడు. సేనా నాయకులుకూడా సేవకులను 
సిద్దంచేసి సముఖానికి తీసికొని వచ్చారు. తరువాత కృష్ణార్ణునులు ప్రయాణానికి తగ్గట్టుగా అలంకరించుకొని రథం 
ఎక్కి హస్తినాపురం దారిపట్టి వెళ్ళేటప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, వినయ మారంగ గోవిందున కిట్లను । గాండీవి; 'దేవ! నీ కరుణం జేసి 
కౌరవసైన్యసాగర ముత్తరింపంగ(। గంటిమి; గురు భీష్మ కర్ణ ముఖ్య 
(జ — (x) 
దుర్ణయవీరుల నిర్ణించితిమి; నీవు । శాత్రవ యోధుల సమయ జేయ, 
వెనుక నేము జయంబు గొనుచు వచ్చితిమి; తే | జంబును బేరు సౌఖ్యంబు నతుల 


తే, మైన భవదీయ సుప్రసాదాతిశయము । కతన. బడసితి; మప్రతిహత మహాధి 


రాజ్య సంపూజ్య. డయ్యె ధర్మజుండు; సంశ్రి । తాభిరక్షణవ్రత నిరతాంతరంగ! 6 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 203 
ప్రతిపదార్థం: గాండీవి= అర్జునుడు; వినయము; ఆరంగన్‌= ఒప్పగా; గోవిందునకున్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనున్‌= అన్నాడు; దేవ!= పరమాత్మా!; సంగ్రిత= ఆ(శ్రయించినవారిని; అభిరక్షణ= పూర్తిగా రక్షించటం అనే; వ్రత= కార్యమందు; 
నిరత= ఆసక్తి కలిగిన; అంతరంగ!= హృదయం కలవాడా!; నీ= నీయొక్క; కరుణన్‌+చేసి= దయవలన; కౌరవ= కౌరవులయొక్క; 
సైన్య= సైన్యమనే; సాగరము= సముద్రాన్ని; ఉత్తరింపంగన్‌+కంటిమి= దాటగలిగాము; గురు= ఆచార్యుడయిన ద్రోణుడు; 
భీష్మ= భీష్ముడు; కర్ల= కర్ణుడూ అనే; ముఖ్య= ప్రధానమయిన; దుర్ణయ= జయించ శక్యంగాని; వీరులన్‌= వీరులను; నిర్దించితిమి= 
జయించాము; నీవు; శాత్రవ= శత్రువులైన; యోధులన్‌= వీరులను; సమయన్‌+చేయన్‌= నశింపచేయగా; వెనుకన్‌= ఆ తరువాతనే; 
ఏము= మేము; జయంబు= జయం; కొనుచున్‌+వచ్చితిమి= పొందగలిగాము; తేజంబును= ప్రభావాన్నీ; పేరు= కీర్తినీ; సౌఖ్యంబున్‌= 
సుఖాన్నీ; అతులము= సాటిలేనిది; ఐన= అయినట్టి; భవదీయ= నీయొక్క; సుప్రసాద= శోభను కలిగించే దయయొక్క; అతిశయము= 
అధిక్యం; కతనన్‌= వలన; పడసితిమి= పొందాము; ధర్మజుండు= ధర్మరాజు; అప్రతిహత= ఎదురులేని; మహత్‌= గొప్ప; ఆధిరాజ్య= 
సార్వభౌమత్వంవలన; సంపూజ్యుండు= మిక్కిలి పూజింపదగినవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: అర్జునుడు వినయపూర్వకంగా కృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. “పరమాత్మా! ఆశ్రితజన సంరక్షకా! నీ 
దయవలన మేము కౌరవసైన్య సముద్రాన్ని దాటగలిగాము. జయించటానికి అసాధ్యులయిన ద్రోణుడూ, భీష్ముడూ, 
కర్ణుడూ మొదలైన ప్రధాన వీరుల నందరినీ జయించాము. వాస్తవానికి నీవే శత్రువీరుల నందరినీ నశింపజేశావు. ఆ 


తరువాతనే మేము జయం పొందగలిగాము. నీ దయవలననే మేము తేజస్సునూ, కీర్తిని, సుఖాన్నీ పొందాము. ధర్మరాజు 
సార్వభౌముడై అందరికీ పరమపూజ్యు డయ్యాడు. 


విశేషం: కౌరవసైన్య సాగరము - కౌరవసైన్యం ఉపమేయం. సాగరం ఉపమానం. ఉపమానం అయిన సాగరంయొక్క ధర్మం 
ఉపమేయమయిన కౌరవసైన్యానికి ఆరోపించి, రెండింటికీ అభేదం కల్పించటం జరిగింది కాబట్టి రూపకాలంకారం. 


క. నీ మహిమ వొగడ6 గొలందియె? । దామోదర! విశ్వసంవిధాతవు; భవదీ 

యామల తేజమ యగ్ని। ష్టోమము; గాలాత్మకత్వ శోభివి కృష్ణా! 7 
ప్రతిపదార్థం: దామోదర!= ఉదరమున తులసిమాల కలవాడా! లేదా బాల్యంలో యశోదకట్టిన త్రాడు ఉదరమున - నడుమున 
కలవాడా]; కృష్ణా!; నీ= నీయొక్క; మహిమన్‌= గొప్పతనాన్ని; పొగడన్‌= పొగడగా; కొల(ది+ఎ?= సాధ్యమా?; విశ్చ= ప్రపంచముయొక్క; 
సంవిధాతవు= మహా సృష్టికర్తవు; భవదీయ= నీయొక్క; అమల= స్వచ్చమయిన; తేజము+అ= (ప్రకాశమే; అగ్నిష్టోామము= అగ్నుల 
సమూహం; కాల+ఆత్మకత్వ= కాల స్వరూపకత్వంతో; శోభివి= ప్రకాశించేవాడవు. 
తాత్సర్యం: కృష్ణా! స్ట్‌ గొప్పతనం పొగడటం సాధ్యంకాదు. నీవు విశ్శసృష్టికర్తవు. అగ్నులు నీ వెలుగులే! నీవు 
కాలస్వరూపుడవు. 
విశేషం: అగ్నిష్టోమ మంటే అగ్నుల సమూహం. సంస్కృత భారతంలో ఈ ప్రకరణంలో “త్వత్తేజస్సంభవో నిత్యం హుతాశో 
మధుసూదన” అని ఉండటమే దీనికి కారణం. 


క భవదీయ శ్వసనము వా । యువు; నీ క్రోధము. బ్రసాద యోగంబును మృ 
త్యువు లక్షి యు; నీ వలనన । యవు( బ్రీతియు మరణమును మహానందంబున్‌. 8 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భవదీయ= నీయొక్క; శృసనము= ఊపిరి; వాయువు= పంచభూతాలలో ఒకటయిన గాలి; నీ= నీయొక్క; 
(క్రోధము ఇష్టార్థం ప్రాప్తించటానికి ఆటంకం కలిగినప్పుడు ఏర్పడే మానసిక వికారం, కోపం; ప్రసాద= దయయొక్క; యోగంబును= 
కలయికయే; మృత్యువు= మరణం; లక్ష్మియున్‌= సంపద; నీ వలనన్‌+అ= నీవలననే; ప్రీతియున్‌= సంతృప్తి; మరణమును= 
చావును; మహత్‌= గొప్ప; ఆనందంబున్‌= ఆనందమూ; అవున్‌= అగును. 

తాత్సర్యం: నీ ఊపిరి వాయువు. నీ కోపం మృత్యువు. నీ అనుగ్రహం సంపద. నీ వలననే సంతృప్తీ మరణమూ, 
ఆనందమూ కలుగుతున్నాయి. 


విశేషం: “నీ (క్రోధము (బ్రసాదయోగంబును మృత్యువు, లక్ష్మియు” అనేచోట క్రమంగా చెప్పిన వస్తువులకు (క్రమంగా అన్వయం 


చెప్పటం జరిగింది. కాబట్టి యథాసంఖ్యాలంకారం. ఇదే క్రమాలంకారం. 


క. స్థావర జంగమ మయ జగ । దావిర్జావ స్థితి క్రియా విలయంబుల్‌ 
నీవలనన యగుచుందును । భావాతీతుండవు; సర్వపతివి; ముకుందా! 9 


ప్రతిపదార్థం: ముకుందా!= కృష్ణా!; స్థావర= స్థిరంగా నిలిచే పదార్థాలయొక్క; జంగమ= సంచరించే ప్రాణులయొక్క; మయ= 
రూపమయిన; జగత్‌= ప్రపంచముయొక్క; ఆవిర్భావ= పుట్టుట; స్థితిక్రియా= ఉనికి; విలయంబు= వినాశమూ; నీవలనన్‌+అ= 
నీవలననే; అగుచున్‌+ఉండును= సంభవిస్తూ ఉంటాయి; భావ= ఊహకు; అతీతుండవు= అందనివాడవు; సర్వ= సమస్తమైన 
సృష్టికీ; పతివి= సంరక్షకుడవు. 


తాత్సర్యం: ప్రాణుల అప్రాణుల రూపమయిన ఈ ప్రపంచం సృష్టిస్థితి లయాలు నీవలననే జరుగుతున్నాయి. నీవు 
ఊహకు కూడా అందేవాడవు కావు. నీవే సమస్తసృష్టికీ సంరక్షకుడవు.” 


వ. అని వెండియు. 10 
తాత్సర్యం: అని చెప్పి; ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం) 
శీ కుస్తార్తును లిందపసమున నుండి హసినాపురంబునకు వచ్చుట (సం.14-51-15) 
క. “నారద దేవల కౌశిక । పారాశర్యాది మునుల పలుకుల, భీష్మో 
దారవచనముల నిను నఘ । దూరా! యే నెలి(గియుండుదును సకలముగన్‌. 11 
ప్రతిపదార్థం: అఘ!= పాపమునకు; దూరా!= దూరంగా ఉన్నవాడా!; నారద= నారదుడు; దేవల= ధర్మశా(స్తకర్త అయిన 
దేవలుడూ; కౌశిక= విశ్వామిత్రుడూ; పారాశర్య= పరాశరమహర్షి కుమారుడయిన వ్యాసుడూ; ఆది= మొదలయిన; మునుల= 


మునులయొక్క; పలుకులన్‌= మాటలచేతనూ; భీష్మ= భీష్ముడియొక్క; ఉదార= గొప్పవి అయిన; వచనములన్‌= మాటలవలననూ; 
ఏన్‌= నేను; నినున్‌= నిన్ను; స+కలము+కన్‌= సగుణబ్రహ్మ స్వరూపంగా; ఎజింగి= తెలిసికొని; ఉండుదును= ఉంటిని. 


తాత్సర్యం: ' శ్రీకృష్ణా! నారదాది మహామునులూ, భీష్ముడూ చెప్పిన గొప్ప మాటలవలన నిన్ను సగుణబ్రహ్మ స్వరూపంగా 
తెలిసికొన్నాను. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 205 
వ. కావున. 12 
తాత్పర్యం: కాబట్టి- (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నావలని కరుణ పెంపున । నీవు ప్రసాదించినట్టి నిరవద్యక వి 
ద్యా విస్తారంబున దృఢ । తావిశదమతిన్‌ రమించెదం గ్రతుపురుషా!” 13 


ప్రతిపదార్థం: క్రతుపురుషా!= విష్ణుమూర్తీ!; నావలనన్‌= నా యందలి; కరుణ= దయయొక్క; పెంపునన్‌= ఆధిక్యంచేత; నీవు; 
ప్రసాదించిన= అనుగ్రహించిన; అట్టి; నిరవద్యక= దోషంలేని, ప్రశస్తమయిన; విద్యా= అధ్యాత్మవిద్యయొక్క; విస్తారంబునన్‌= 
ఆధిక్యంవలన, వైశాల్యంవలన అని అర్థం; దృఢతా= జ్ఞానబలంతో కూడిన; విశద= శాంతమయిన; మతిన్‌= బుద్దితో; రమింతున్‌= 
బ్రహ్మానంద మనుభవిస్తాను. 


తాత్సర్యం: విష్ణుమూర్తీ! నాయందలి దయతో నీవు విపులంగా అనుగ్రహించిన అధ్యాత్మవిద్యవలన నా బుద్దికి 
జ్ఞానబలమూ; శాంతీ సమకూరాయి. ఇందువలన నేను బ్రహ్మానంద మనుభవిస్తాను.” 


వ. అని యిట్లు సభక్తికంబుగా సంభాషణంబు సేసిన, వాసుదేవుండును వితతాదరవాక్యంబుల నభినందించె; 
నప్పురుషవరు లట్లు సల్లాపంబులు సేయుచుం బోయి, తమరాకకు సమలంకృతంబైన సామజపురంబు 
ప్రవేశించి, ధృతర్మాష్తు మందిరంబున కరిగి, యక్కురువృద్దుని గాంధారినిం బ్రణామ వినయ విశేషంబులం 
బ్రీతులంజేసి, కుంతీసమారాధనం బాచరించి, విదుర ధౌమ్య యుయుత్సు సంజయుల దర్శనంబులు 
సముచిత ప్రకారంబుల నడపి, కౌంతేయాగ్రజు నత్యంత భక్తిపూర్వకంబుగా సమంచిత విధంబునం గాంచి, 
తదాలింగ నాద్యాదరణంబులు వడసి; రప్పద్మనాభుండు నాడు సవ్యసాచి సదనంబున నతని చేయు 
పూజావిధానంబుల మానసంబలర వసియించి, మజునాండు మహనీయాస్థానమండపంబున నున్న 
యన్నరేంద్రు కడకు నుపేంద్రుం డయ్యింద్రసుతుండు తోడన చనం జని, సుఖగోష్టినుండె; నట్టియెడ నగ్గాండీవి 
యప్పాండవపూర్వజు నాననంబున( జూడ్కి నిలిపి, నిభ్భతుందై. 14 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; సభక్తికంబు+కాన్‌= భక్తితో కూడియుండేటట్టుగా; సంభాషణంబు+చేసినన్‌= మాటాడగా; 
వాసుదేవుండును= వసుదేవుడి కుమారుడును, కృష్ణుడును; వితత= విరివి అయిన; ఆదర= 'ప్రేమతోకూడిన; వాక్యంబులన్‌= 
మాటలచే; అభినందించెన్‌= పొగడాడు; ఆ+పురుషవరులు= ఆ మనుష్యులయందు శ్రేష్టులు; అట్టు= ఆ విధంగా; సల్హాపంబులు= 
పరస్పర సంభాషణలు; చేయుచున్‌= చేస్తూ; పోయి; తమ= తమయొక్క; రాకకున్‌= వచ్చుటకు; సమ్‌+అలంకృతంబు= చక్కగా 
అలంకరించబడినది; ఐన= అయిన; సామజపురంబు= హస్తినాపురం; (ప్రవేశించి; ధృతరా(షు = ధృతరాషుడియొ క్క; 
మందిరంబునకున్‌= గృహానికి; అరిగి= వెళ్ళి; ఆ+కురువృద్దునిన్‌= ఆ కురువంశంలో పెద్ద అయినవాడిని; గాంధారినిన్‌= గాంధారినీ; 
ప్రణామ= నమస్కారముయొక్క; వినయ= వినయముయొక్క; విశేషంబులన్‌= ఆధిక్యములతో; ప్రీతులన్‌= సంతోషించిన వారినిగా; 
చేసి; కుంతీ= కుంతీదేవియొక్క; సమారాధనంబు= సంతోషపెట్టటం; ఆచరించి= చేసి; విదుర= విదురుడియొక్క; ధౌమ్య= 
ధౌమ్యుడి యొక్క; యుయుత్సు= యుయుత్సుడియొక్క; సందర్శనంబులు= చూచుటలు; సముచిత= మిక్కిలి తగిన; 
ప్రకారంబులన్‌= విధాలుగా; నడపి= చేసి; కౌంతేయ= కుంతీకుమారులలో; అ(గ్రజున్‌= పెద్దవాడిని - ధర్మరాజును; అత్యంత= 
మిక్కిలి; భక్తి పూర్వకంబుగాన్‌= భక్తి కలిగేటట్టుగా; సమంచిత= మిక్కిలి పూజ్యమైన; విధంబునన్‌= విధంగా; కాంచి= చూచి; 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 

తద్‌= ఆ ధర్మరాజుయొక్క; ఆలింగన= కౌగిలింత; ఆది= మొదలైన; ఆదరణంబులు= గౌరవములు; పడసిరి= పొందారు; ఆ+ 
పద్మనాభుండు= నాభియందు పద్మంకలవాడు, విష్ణుమూర్తి - కృష్ణుడు; నాండు= ఆ రోజు; సవ్యసాచి= అర్జునుడియొక్క; 
సదనంబునన్‌= గృహంలో; అతని చేయు= అతడు చేస్తున్న; పూజావిధానంబులన్‌= పూజాపద్దతులచేత; మానసంబు= మనస్సు; 
అలరన్‌= సంతోషించగా; వసియించి= ఉండి; మజునాండు= మరుసటిరోజున; మహనీయ= గొప్ప; ఆస్థానమండపంబునన్‌= 
కొలువు కూటంలో; ఉన్న; ఆ+నరేంద్ర!= ఆ రాజుయొక్క(ధర్మరాజు); కడకున్‌= దగ్గరకు; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; ఆ+ 
ఇం(ద్రసుతుండు= ఆ ఇంద్రుడి కొడుకు అర్జునుడు; తోడన్‌+అ= వెనువెంటే; చనన్‌= వెళ్ళగా; చని= వెళ్ళి; సుఖ= సుఖం 
కలిగించు; గోష్టిన్‌= సల్హాపంతో; ఉండెన్‌= ఉన్నాడు; అట్టి+ఎడన్‌= అట్టి సమయాన; ఆ+గాండీవి= ఆ గాండీవమనే విల్లు కలవాడు 
అర్జునుడు; ఆ+పాండవ= ఆ పాండవులయందు; పూర్వజ= ముందు పుట్టినవాడియొక్క, ధర్మరాజుయొక్క; ఆననంబునన్‌= 
ముఖమునందు; చూడ్కి= చూపు; నిలిపి= ఉంచి; నిభృతుండు+ఐ= వినయం కలవాడై. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు భక్తితో మాటాడిన మాటలకు కృష్ణుడు ప్రేమపూర్వకంగా అతడిని ప్రశంసించాడు. 
వారిద్దరూ పరస్పరం మాటాడుకొంటూ, ప్రయాణం సాగించి, హస్తినాపురం (ప్రవేశించి ముందుగా ధృతరాష్ట్రుడి గృహానికి 
వెళ్ళారు. అక్కడ గాంధారీ ధృతరాష్టులకు వినయపూర్వకంగా నమస్కరించి వారిని ఆనందింపజేశారు. తరువాత 
కుంతీదేవిని సంతోషింపజేశారు. పిదప విదురుడినీ, ధౌమ్యుడినీ, యుయుత్తుడినీ, సంజయుడినీ సందర్శించారు. 
భక్తిపూర్వకంగా ధర్మరాజును చూచారు. ధర్మరాజుకూడా వారిద్దరినీ కౌగిలించుకొని గౌరవించాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు 
అర్జునుడి గృహంలో ఉండి, అతడు చేసే మర్యాదలకు ఎంతో సంతోషించాడు. మరునాడు అర్జునుడు వెంటరాగా 
కొలువుకూటంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళి సరససల్లాపం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు అన్న అయిన 
ధర్మరాజు ముఖం చూస్తూ వినయంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. 'కమలనాభుండు పెద్దయుం గాల మిచట । నున్నవాండు; దండ్రియును సహోదరాది 
సకల బంధులు నితని దర్శనము గోర । కుందురే; వారి. జూడ నీతండుం గోరె.” 15 


ప్రతిపదార్థం: కమలనాభుండు= నాభియందు పద్మం కలవాడు, శ్రీకృష్ణుడు; పెద్దయున్‌+కాలము= చాలాకాలం; ఇచటన్‌= ఈ 
హస్తినాపురంలో; ఉన్నవాండు= ఉన్నాడు; తం(డ్రియును= ఇతడి తండ్రి అయిన వసుదేవుడూ; సహోదర= సోదరులు; ఆది= 
మొదలయిన; సకల= సమస్తమైన; బంధులు= బంధువులు, చుట్టాలు; ఇతని= ఈ శ్రీకృష్ణుడియొక్క; దర్శనము= చూచుట; 
కోరక= కోరకుండా; ఉందురే?= ఉంటారా?; ఈతండున్‌= ఈ కృష్ణుడు కూడా; వారిన్‌= తండ్రినీ, సోదరులనూ, చుట్టపక్కాలనూ; 
చూడన్‌= చూచుట; కోరెన్‌= కోరాడు. 


తాత్సర్యం: అ(గ్రజా! శ్రీకృష్ణుడు చాలాకాలం నుండీ హస్తినాపురంలో ఉన్నాడు. వసుదేవుడూ, సోదరులూ, చుట్టపక్కాలూ 
అందరూ ఇతడిని చూడాలని కోరుకుంటారు గదా! ఇతడు కూడా వారినందరినీ చూడాలనుకొంటున్నాడు. 
క. ద్వారకకు నిమ్మహాత్ముండు । మీ రనుమతిసేయ. జని, యమేయగుణుల నా 

సీరిని వసుదేవుని గని । గౌరవ మెసంగంగ. దల్లిం గాంచి ముదమునన్‌. 16 
ప్రతిపదార్థం: మీరు; అనుమతి+చేయన్‌= సెలవిచ్చి పంపిస్తే; ఈ+మహాత్ముండు= ఈ గొప్ప జీవాత్మ కలవాడు - శ్రీకృష్ణుడు; 
ద్వారకకున్‌= ద్వారకకు; చని= వెళ్ళి; అమేయ= మితిలేని; గుణులన్‌= సద్గుణాలు కలవారిని; ఆ+సీరిని= ఆ నాగలిగలవాడిని, 


బలరాముడిని; వసుదేవునిన్‌= వసుదేవుడిని; కని= చూచి; గౌరవము; ఎసంగంగన్‌= అతిశయించగా; తల్లిన్‌= తల్లి దేవకిని; 
కాంచి= చూచి; ముదమునన్‌= సంతోషంతో. 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 207 


తాత్సర్యం: మీరు సమ శతిస్తే ఈ పుణ్యాత్ముడు ద్వారకకు వెళ్ళి, అక్కడ బలరాముడిని, వసుదేవుడిని చూచి; దేవకిని 
సందర్శించి. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. తక్కటి సోదరుల, సుతుల, । నక్కునం బ్రియమారం జేర్చి, యప్పురజనులన్‌ 
మిక్కిలి మన్నన మక్కువ । నెక్కొనంగా నాదరించి, నిలువక మగుడున్‌. 17 


ప్రతిపదార్థం: తక్కటి= మిగిలిన; సోదరులన్‌= అన్నలనూ, తమ్ములనూ; సుతులన్‌= కుమారులనూ; ప్రియము= సంతోషం; 
ఆరన్‌= అతిశయించగా; అక్కునన్‌= రొమ్మునందు; చేర్చి; కౌగిలించికొని అని అర్థం; ఆ+పురజనులన్‌= ఆ ద్వారక (ప్రజలను; 
మిక్కిలి; మన్నన= దయ; మక్కువ= (ప్రేమ; నెక్కొనంగాన్‌= అతిశయించగా; ఆదరించి= అను[గ్రహించి; నిలువక= ద్యారకలో 
ఎక్కువకాలం ఉండక; మగుడున్‌= తిరిగి వస్తాడు. 

తాత్పర్యం: మిగిలిన సోదరులనూ, కుమారులనూ (ప్రేమతో చూచి, ద్వారకా నివాసులను దయానురాగాలతో 
అనుగ్రహించి, శ్రీకృష్ణుడు ద్వారకలో ఎక్కువకాలం ఉండక తిరిగి హస్తినాపురం వస్తాడు. 


సీ, దేవరయిప్పని దివ్యచిత్తంబున(। జూచి, మీ కెట్టులు చూడం బోలు 
నట్టుల యుత్తరం బానతి యిత్తురు । గాక; నావుడు, నధిక ప్రియమున 
మాతులు( గాంచి, యిమ్మాధవదేవుండు | మన మాటుగా(గ నమస్కృతులును 
నాలింగనంబులు నాచరించి, హలాయు । ధుని దేవకీదేవి. గనిన యపుడు 


తే. భక్తి మనకునై పూజించి, బంధుజనుల । నందటిను దత్తదౌచిత్య మభినుతముగ 
నాదరించి, వారలకుశలానుయోగ । విధము నస్మతృతమ్ముగ విస్తరించి. 18 


ప్రతిపదార్థం: దేవర!= ప్రభూ! ఈ+పని= శ్రీకృష్ణుడిని అనుమతించటం; దివ్యచిత్తంబునన్‌= ఘనమయిన మీ మనస్సున; 
చూచి= ఆలోచించి; మీకున్‌= మీకు; ఎట్టులు= ఏ విధంగా; చూడన్‌= చేయగా; పోలున్‌= తగునో; అట్టులు+అ= అట్టే; ఉత్తరంబు= 
సమాధానం; ఆనతి+ఇత్తురు+కాక= సెలవియ్యవలయును; నావుడున్‌= అర్జును డీవిధంగా అన్న తరువాత; అధిక= మిక్కిలి; 
(ప్రియమునన్‌= (ప్రేమతో; ఈ+మాధవదేవుండు= ఈ భగవంతు డయిన కృష్ణుడు; మాతులున్‌= మేనమామను; వసుదేవుడిని; 
కాంచి= చూచి; మనమాణు+కాంగన్‌= మన బదులుగా; నమస్కృతులును= నమస్కారములును; ఆలింగనంబులున్‌= 
కౌగిలింతలును; ఆచరించి= చేసి; హల+ఆయుధున్‌= నాగలి ఆయుధంగా కలవాడిని బలరాముడిని; దేవకీదేవిన్‌= దేవకీదేవిని; 
కనిన+అపుడు= చూచినప్పుడు; భక్తిన్‌= భక్తితో; మనకున్‌+ఐ= మన నిమిత్తంగా; పూజించి; బంధుజనులన్‌= చుట్టపక్కాలను; 
అందణను= అందరినీ; తత్‌+తత్‌+జాచిత్యము= వారి వారికి తగ్గట్టుగా చూపు మర్యాద; అభినుతముగన్‌= పొగడబడినది 
కాగా; ఆదరించి= గౌరవించి; వారల= వారియొక్క; కుశల+అనుయోగ= కుశల ప్రశ్నలు వేసే; విధము= తీరు; అస్మద్‌+కృత 
మ్ముగన్‌= నాయొక్క సత్కారంగా లేదా నేను చేసినట్టుగా; విస్తరించి= సవిశేషంగా చెప్పి. 


తాత్సర్యం: ప్రభూ! తాము చక్కగా ఆలోచించి, ఏ విధంగా చేయటం సమంజసంగా ఉంటుందో ఆ విధంగా 
సెలవియ్యండి' అని అర్జునుడు పలికాడు. తరువాత శ్రీకృష్ణుడు వసుదేవుడిని చూచి మనబదులుగా నమస్కారాలుచేసి 
కౌగిలించుకొనాలి. బలరాముడినీ, దేవకీదేవినీ మన నిమిత్తంగా పూజించాలి. చుట్టపక్కాల నందరినీ వారి వారికి 
తగ్గట్టుగా గౌరవించి వారి యోగక్షేమం తెలిసికొనటానికి నేను (ప్రశ్నిస్తున్నట్లుగా వివరించాలి. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పరిజన యోగ క్షేమము । లరసి, పురజనమ్ములకు( బ్రియం బెసంగంగ వా 
క్యరచనలుం గార్య సమా। చరణములు నొనర్చి, నడపి సఖి సత్క్భతులున్‌. 19 


ప్రతిపదార్థం: పరిజన= సేవకులయొక్క; యోగక్షేమములు= యోగమును, క్షేమమును (లేనిది సంపాదించటం యోగం; కలిగినది 
కాపాడుకొనటం క్షేమం. కుశలం అని ఇక్కడ అర్థం); అరసి= విచారించి; పురజనమ్ములకున్‌= ద్వారకా పౌరులకు; (పియంబు= 
సంతోషం; ఎసంగంగన్‌= అతిశయించగా; వాక్యరచనలున్‌= మాటలాడుటయు; కార్య= పనులయొక్క; సమాచరణములున్‌= 
చేయుటలును; ఒనర్చి= కావించి; సఖి= మిత్రులయొక్క; సత్కతులున్‌= సత్కారములును; నడపి= చేసి. 


తాత్పర్యం: సేవకుల యోగక్షేమాలు విచారించాలి. ద్వారకావాసులు సంతోషించేటట్టుగా మాటాడి ఆయా పనులు 
చేయాలి. మిత్రులను సత్కరించాలి. 


తే. మటియు వలయు కృత్యంబులు. దెటి(గు పటుప । వలసినన్ని దినంబులు నిలిచి, యశ్వ 
మేధమునకు బాంధవజన మి త్ర భృత్య! వర్గ సహితు(డై చనుదెంచువాండు గాక." 20 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ; వలయు కృత్యంబులున్‌= చేయదగిన పనులను; తెజంగు పణుపన్‌= నెరవేర్చగా; 
వలసిన= ఆవశ్యకమైన; అన్ని దినంబులు= అన్ని రోజులు; నిలిచి= ద్యారకలో ఉండి; బాంధవజన= చుట్టపక్కాలయొక్క; మి(త్ర= 
స్నేహితులయొక్క; భృత్య= సేవకులయొక్క; వర్గ= సమూహంతో; సహితుండు+ఐ= కూడినవాడై; అశ్వమేధమునకున్‌= మనం 
చేయబోయే అశ్వమేధానికి; చనుదెంచువాండు+కాక= వచ్చువాడు అగును గాక. (రావాలి అని అర్థం). 


తాత్పర్యం: ఇంకా చెయ్యవలసిన పనులు నెరవేర్చటానికి పట్టినన్ని రోజులు ద్వారకలో ఉండి బంధుమిత్ర పరివార 
సమేతంగా అశ్వమేధయాగానికి వచ్చును గాక!” 


క. అని ధర్మజుండు పలికిన । విని కృష్ణుండు సంతసిల్లి వినతుండై, గొం 
తిని ద్రౌపది. దగుమెయి వీ। డ్కొని తాను సుభద్ర దోడుకొనిపోవుటకున్‌. 21 
ప్రతిపదార్థం: అని; ధర్మజుండు= ధర్మరాజు; పలికినన్‌= పలుకగా; కృష్ణుడు; వినిః సంతసిల్లి= సంతోషించి; వినతుండు+ఐ= 


నమస్కరించినవాడై; గొంతిని= కుంతీదేవినీ; (ద్రౌపదిన్‌= (ద్రౌపదినీ; తగుమెయిన్‌= తగినవిధంగా; వీడ్కొని= పోయి వస్తానని 
చెప్పి వదలి; తాను; సుభద్రన్‌= సుభద్రను; తోడుకొని= వెంటబెట్టుకొని; పోవుటకున్‌= వెళ్ళటానికి. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు మాటాడగా శ్రీకృష్ణుడు సంతోషించి, అతడికి నమస్కరించాడు. తరువాత 
కుంతీదేవితో, ద్రౌపదితో వెళ్ళి వస్తానని చెప్పాడు. సుభద్రను తనతోపాటు తీసికొని వెళ్ళటానికి. (తరువాతి వచనంతో 
అన్వయం.) 


వ. గొంతి యెంతయుం బ్రియంబున ననుజ్ఞ సేయుటయు, నర్జును ననుమతియుం గొని, 22 


ప్రతిపదార్థం: గొంతి= కుంతీదేవి; ఎంతయున్‌= మిక్కిలి; ప్రియంబునన్‌= సంతోషంతో; అనుజ్ఞ+చేయుటయున్‌= 
సమ్మతించిన తరువాత; అర్జును= అర్జునుడియొక్క; అనుమతియున్‌= అంగీకారమును; కొని= పొంది. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 209 


తాత్పర్యం: కుంతీదేవి మహాసంతోషంతో సమ శతించింది. తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడి అంగీకారం కూడా పొందాడు. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


తే. వివిధ వాహనారూఢులై విభవ మెసంగం। బాందవేయులు. దక్కిన బంధుజనులు 

ననుప రాంగ, సాత్యకి దోడ నరుగుదేరం। బురము వెడలి యొక్కెడ నిల్లి కరమునెమ్మి 23 
ప్రతిపదార్థం: పాండవేయులున్‌= పాండవులునూ; తక్కిన= మిగిలిన; బంధుజనులున్‌= చుట్టాలునూ; విభవము= హోదా, 
గొప్పతనం; ఎసంగన్‌= అతిశయించగా; వివిధ= అనేక విధాలయిన; వాహన= వాహనాలను; ఆరూఢులు+ఐ= ఎక్కినవారై; అనుపన్‌= 
పంపగా; రాంగన్‌= రాగా; సాత్యకి; తోడన్‌= వెంట; అరుగుదేరన్‌= రాగా, పురము= హస్తినాపురం నుండి, వెడలి= బయలుదేరి; 
ఒక్క+ఎడన్‌= ఒకచోట; నిల్చి= ఆగి; కరము= మిక్కిలి; నెమ్మిన్‌= ప్రీతితో. 
తాత్సర్యం: పాండవులూ, మిగిలిన చుట్టాలూ, తమ హోదా వెల్లడయ్యేటట్టు రకరకాల వాహనాలు ఎక్కి కృష్ణుడిని 

(2) CY ౧ (a) 

సాగనంపటానికి వచ్చారు. ఆయన వెంట సాత్యకికూడా ఉన్నాడు. కృష్ణుడు హస్తినాపురంనుండి బయలుదేరి ఒకచోట 
ఆగి మహాట్రీతితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సముచితభంగుల నందటి(। గ్రమమున వీడ్కొని, పథంబు గైకొని, తన చి 
త్తము దృష్టియు( బాండవ మ । ధ్యముపై నొులయంగ నల్ల నరుగుచు నుండెన్‌. 24 


ప్రతిపదార్థం: సముచిత= తగిన; భంగులన్‌= విధాలుగా; అందణన్‌= అందరికీ; క్రమమునన్‌= వరుసగా; వీడ్కొని= సెలవిచ్చి పంపి; 
పథంబు= ద్వారకకు పోయేదారి; కైకొని= పట్టుకొని; తన= తనయొక్క; చిత్తము= మనస్సు; దృష్టియున్‌= చూపును; పాండవ= 
పాండవులందు; మధ్యము= అర్జునుడి; పైన్‌= మీద; ఒలయంగన్‌= వ్రాలగా; అల్లన్‌= మెల్లగా; అరుగుచున్‌+ఉండెన్‌= వెళ్ళుతున్నాడు. 
తాత్పర్యం: కృష్ణుడు తగినట్టుగా అందరికీ సెలవిచ్చి పంపి ద్వారకకు పోయేదారిపట్లి మెల్లగా వెళ్ళుతున్నాడు. కాని, 
బం ౧ అ ౧ 

అతడి మనస్సూ, చూపూ అర్జ్హునుడిమీదే నిలిచి ఉన్నాయి. 
ఆ. అట్లు మరలి మరలి యర్జునుం జూచుచు€। జనంగ, నతండు సూడ్కి సనినయంత 

దవ్వు జూచుచుండె నవ్విధంబున సితాం । బురుహ లోచనుండు వోవునపుడు. 25 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; మరలి మరలి= తిరిగి, తిరిగీ; అర్జునున్‌= అర్జునుడిని; చూచుచున్‌= చూస్తూ; చనంగన్‌= 
వెళ్ళగా; అతండు= ఆ అర్జునుడు కూడా; అవ్విధంబునన్‌= అదే రీతిగా (కృష్ణుడు చూస్తున్నట్లే); సిత= తెల్లని; అంబురుహ= 


తామరలవంటి; లోచనుండు= కన్నులు గలవాడు - కృష్ణుడు; పోవు+అపుడు= వెళ్ళేటప్పుడు; చూడ్కి= చూపు; చనిన+అంత= 
సాగినంత; దవ్వున్‌= దూరాన్ని; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడిని మాటిమాటికీ వెనుదిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ విధంగానే అర్జునుడు కూడా 
కనుచూపుమేరదాకా కృష్ణుడిని చూస్తూ ఉన్నాడు. 
క. సరసన సాత్యకి రుచిరపు । టరదంబున( జనియె; వెనుక నలంతిరథముపై 

నరిగె సుభద్రయు; నిమ్మెయి । నరుగ(గ హరిమీంద నింద్రు. డలరులు గురిసెన్‌. 26 


946 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. 'వీరు(డు వీండు పాండవుండు వృష్టికులోత్తము లైన సీరిదై 

త్యారు లెటుంగకుండ(గ మహారథు( డై తరుణిన్‌ సుభద్ర నం 

భోరుహనేత్రం దోడ్కొనుచు. బోయెడి; నీతనిం బోవనిచ్చినన్‌ 

ధీరుండు మాధవుండు బలదేవుండు నల్గుదు' రంచు నడ్డ మై. 199 
ప్రతిపదార్థం: వీండు= ఇతడు; పాండవుండు= పాండురాజుకుమారుడు; వీరుండు; వృష్టి, కుల+ఉత్తములు+ఐన= 
వృష్ణివంశశ్రేష్ణులైన; సీరి, దైత్య+అరులు= బలరామ శ్రీకృష్ణులు; ఎణుంగక+ఉండ(గన్‌= తెలియకుండా; మహారథుండు+ఐ= 
గొప్ప రథంమీద కూర్చున్నవాడై; తరుణిన్‌= కాంతను; సుభద్రన్‌= సుభద్రను; అంభోరుహ, నేత్రన్‌= పద్మాలవంటి కళ్ళు 
కలదానిని; తోడ్కొనుచున్‌= వెంటతీసికొంటూ; పోయెడిన్‌= పోతున్నాడు; ఈతనిన్‌= ఇతనిని; పోవనిచ్చినన్‌= పోనిస్తే; ధీరుం 
డు; మాధవుండు= శ్రీకృష్ణుడు; బలదేవుండున్‌= బలరాముడు; అల్లుదురు+అంచున్‌= కోపపడతారని; అడ్డమై= అడ్డగించి. 
తాత్సర్యం: ఇతడు పాండవవీరుడు - వృష్టికులశ్రేష్టులైన బలరామ శ్రీ కృష్ణులకు తెలియకుండా పెద్ద రథాన్ని ఎక్కి, 
పద్మాలవంటి కన్నులు గల సుభద్రాకాంతను తోడ్కొని పోతున్నాడు. ఇతడిని వదలితే ధీరులు శ్రీకృష్ణుడు, బలరాముడు 
కోపపడతారని అడ్డగించి. 


విశేషం: “వీరుడు వీండు” అనే ప్రశంసాత్మకవాక్యంతో [ప్రారంభమయ్యే ఈ పద్యంలో అర్జునుడి వీరకృత్యం భటులచేత 
వితర్కింపబడింది. ఇది అర్థవైమల్యాన్ని వ్యక్తం చేసే ప్రసాదగుణ విశిష్టరచన. (సంపా.) 
క. వీంళ6 బటితెంచి నలుగడ( । దాంకినం గడు నలిగి ఘోరతరశరహతి న 

మ్యూశలు విరియంగ నర్జును(। డాశరమున నేసె నుగ్రు డయి రణభూమిన్‌. 200 
ప్రతిపదార్థం: వీంకన్‌= పరాక్రమంతో; పజితెంచి= పరుగెత్తివచ్చి; నలుగడన్‌= నాలుగువైపుల; తాంకినన్‌= ఎదుర్కోగా; 
అర్జునుడు; కడున్‌+అలిగి= మిక్కిలికోపించి; ఉ(గ్రుడు+అయి= భయంకరుడై; రణ, భూమిన్‌= యుద్దరంగంలో; ఘోరతర, 


శర+ఆహతిన్‌= మిక్కిలి భయంకరాలైన బాణాల దెబ్బలచే; ఆ+మూ(కలు= ఆ సేనలు; విరియంగన్‌= చెల్లాచెదురయ్యేటట్లు; 
ఆంకరమునన్‌= ఆ(గ్రహంతో; కోపంతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: పరాక్రమంతో పరుగెత్తి వచ్చి నలువైపుల ముట్టడించగా అర్జునుడు భయంకరుడై యుద్దరంగంలో 
మిక్కిలి తీవ్రాలైన బాణాలతో ఆ సేనలు చెల్లాచెదరయ్యేటట్టు కోపంతో కొట్టాడు. 


చ. హరితనయుండు పార్తుడు రయంబున నందఅ నాహవక్రియా 
ఇ, 
విరతుల( జేసి యప్పరమువీథుల వేదుల రమ్యహర్ష్య గో 
పురముల. దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా 
కరనవనందనావళుల. గాండమయంబులయ జేసి నీసునన్‌. 201 


ప్రతిపదార్థం: హరి, తనయుండు= దేవేంద్రునికుమారుడు; పార్టుడు= అర్జునుడు; రయంబునన్‌= వేగంగా; అందణన్‌= 
ఆ సైనికులందరినీ; ఆహవ, (క్రియా విరతులన్‌+చేసి= యుద్దపు పనినుండి విరమించుకొన్నవాళ్ళనుగా చేసి; ఈసునన్‌= 
కోపంతో; ఆ+పురము= ఆ పట్టణంయొక్క; వీథులన్‌; వేదులన్‌= అరుగులను, రమ్య, హర్య్య, గోపురములన్‌= అందములైన 
మేడల గోపురాలను; తత్‌+గిరి+ఇం(ద్రమణి, భూములన్‌= ఆ పర్వత(్రేష్టంయొక్క రత్నాల నేలలను; భూరి, తటాక, పంకజ+ఆకర, 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సాత్యకి; సరసన్‌+అ= (ప్రక్కనే; రుచిరము= సుందరమయిన; అరదంబునన్‌= రథంమీద; చనియెన్‌= వెళ్ళాడు; 
వెనుకన్‌; అలంతి= చిన్న; రథముపైన్‌= రథంమీద; సుభద్రయున్‌= సుభద్రయూ; అరిగెన్‌= వెళ్ళింది; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
అరుగంగన్‌= వెళ్ళుతూ ఉండగా; ఇంద్రుండు; హరిమీందన్‌= శ్రీకృష్ణుడిమీద; అలరులు= పూలు; కురిసెన్‌= కురిపించాడు. 


తాత్పర్యం: సాత్యకి శ్రీకృష్ణుడి ప్రక్కనే అందమయిన రథంమీద వెళ్ళాడు. సుభద్ర శ్రీకృష్ణుడి వెనక చిన్న రథంమీద 
వెళ్ళింది. ఈ విధంగా వెళ్ళుతుండగా దేవేంద్రుడు శ్రీకృష్ణుడిమీద పూలవాన కురిపించాడు. 


క. పవనుం డనుకూలతమెయి. | బ్రవర్తితుం డయ్యె; నతి శుభప్రద భంగుల్‌ 
వివిధములు మజియు ధరణీ । ధవ! తోంచె నిమిత్తములు నితాంతస్పుటతన్‌. 27 


ప్రతిపదార్థం: ధరణీధవ!= భూపతీ!, జనమేజయా!; పవనుండు= వాయువు; అనుకూలతమెయిన్‌= అనుకూలంగా ఉండేటట్టు; 
ప్రవర్తితుండు= వీస్తున్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు; మటియున్‌= మరియు; అతి= మిక్కిలి; శుభ= శుభాలను; ప్రద= ఇచ్చునట్టి; 
భంగుల్‌= తీరులుగలవీ; వివిధములు= అనేక విధములయినవీ; నిమిత్తములు= శకునాలు; నితాంత= మితిమీరిన; స్ఫుటతన్‌= 
స్పష్టతతో; తోంచెన్‌= కనబడ్డాయి. 


తాత్పర్యం: జనమేజయా! శ్రీకృష్ణుడు వెళ్ళేటప్పుడు గాలి అనుకూలంగా వీచింది. ఎడతెగకుండా శుభాలిచ్చే అనేక 
విధములైన శకునాలు తేటతెల్లంగా కనబడ్డాయి. 


శ్రీకృష్ణుం డుదంకా శ్రమంబునకు( బోవుట (సం.14-52-7) 


వ. అట్లువోయి పోయి, మార్గంబు కెలనం జేరువ నున్నయుదంకాశ్రమంబు గని, యందు( జని, వినయం బొప్ప 
నమ్మునిం గని, యతని చేయు నతిథి సత్మారంబులం బ్రియంబంది, యతనిపాల నాసీనుండయి యుండ, 
నతం డప్పుండరీకాక్షున కిట్లనియె. 28 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పోయి పోయి= వెళ్ళి వెళ్ళి; మార్గంబు= బాటకు; కెలనన్‌= (ప్రక్కనే; చేరువన్‌= దగ్గరలో; ఉన్న; 
ఉదంక= ఉదంకుడియొక్క; ఆశ్రమంబు= ఆశ్రమాన్ని; కని= చూచి; అందున్‌= అక్కడికి; చని= వెళ్ళి; వినయంబు= అణకువ; 
ఒప్పన్‌= ఒప్పగా; ఆ+మునిన్‌= ఆ ఉదంక మునిని; కని= చూచి; అతని చేయు= అతడు (ఉదంకుడు) చేసిన; అతిథి= 
అతిథులయొక్క; సత్కారంబులన్‌= మర్యాదలచేత; ప్రియంబు= సంతోషం; అంది= పొంది; అతని= ఆ ఉదంకుడియొక్క; 
పాలన్‌= సమీపంలో; ఆసీనుండు= కూర్చున్నవాడు; అయి; ఉండన్‌= ఉండగా; అతండు= ఆ ఉదంకుడు; ఆ+పుండరీక= 
తెల్లతామరలవంటి; అక్షునకున్‌= కన్నులు గలవాడితో - శ్రీకృష్ణుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా కృష్ణుడు చాలాదూరం వెళ్ళి, దారి ప్రక్కనే దగ్గరగా ఉన్న ఉదంకుడి ఆ(శ్రమాన్ని చూచాడు. 
అక్కడికి వెళ్ళి ఉదంకుడిని సందర్శించి, ఆ మహర్షి చేసిన అతిథి మర్యాదలకు సంతోషించాడు. తరువాత తన దగ్గర 
కూర్చున్న శ్రీకృష్ణునితో ఉదంకుడు ఈ విధంగా అన్నాడు. 


చ. “'భరతులపాలి కేంగి, తగ బాండవ కౌరవ బంధుభావమున్‌ 


గరము దృఢంబు సేసితె? సుఖస్టితి రాజుల వారి వారి వి 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 211 
స్పురిత మహాధిరాజ్యముల చొప్పుల నిల్పితె? పక్షపాతితా 
దురితము లేని నీవు జనతోష విధాన విశారదుండవై.” 29 


ప్రతిపదార్థం: పక్షపాతితా= పక్షపాతం అనే; దురితము= పాపం; లేని; నీవు; జన= జనులయొక్క; తోష= సంతోషాన్ని కలిగించే; 
విధాన= ఉపాయములందు; విశారదుండవు= నేర్చరివి; ఐ= అయి; భరతుల= భరత వంశీయులయొక్క; పాలికిన్‌= దగ్గరకు; ఏం 
గి= వెళ్ళి; తగన్‌= ధర్మప్రకారంగా; పాండవ= పాండవులయొక్క; కౌరవ= కౌరవులయొక్క; బంధుభావమున్‌= చుట్టరికాన్ని; 
కరము= మిక్కిలి; దృఢంబు= గట్టిపడిన దానినిగా; చేసితి+ఎ?= చేశావా?; రాజులన్‌= రాజులను; సుఖ= సుఖముయొక్క; 
స్థితిన్‌= అవస్థతో; వారి వారి= వారి వారియొక్క; విస్సురిత= పెంపొందిన; మహత్‌= గొప్ప; అధిరాజ్యముల= రాజ్యాలయొక్క; 
చొప్పులన్‌= వంతులతో; నిల్ప్సితి+ఎ?= నిలిపావా? 


తాత్సర్యం: “శ్రీకృష్ణా! పక్షపాత పాపం అంటని నీవు సర్వప్రజలూ సంతోషించేటట్టుగా, భరత వంశీయుల దగ్గరకు 
వెళ్ళి, నేర్పరివై కౌరవపాండవుల బంధుత్వం బలపడేటట్లు చేశావా? రాజులను వారివారివంతులకు వచ్చిన రాజ్యాలలో 
సుఖంగా ఉండేటట్లు నిలిపావా? 


వ. అని యిట్లెబుంగనివాండయి యడిగెడు నట్లపోలె, నిందా గర్జంబుగాం బలికినం, బద్మనాభుండు దానును 
దాని నెటుంగమి భావించి, యా భార్గవు నాననం బాలోకించి. 30 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఎటుగనివా(డు= తెలియనివాడు; అయి; అడిగెడు= అడుగుతున్న; అట్టు+అ+పోలెన్‌= 
ఆ విధంగానే; నిందా= నింద; గర్భంబు+కాన్‌= మాటలోపల ఉండేటట్లుగా; పలికినన్‌= పలుకగా; పద్మనాభుండు= శ్రీ కృష్ణుడు; 
తానును= తాను కూడా; దానిన్‌= ఆ నిందను; ఎజుంగమి= (గ్రహించకుండటం; భావించి= నటించి; ఆ+భార్గవు= ఆ 
భృగువంశీయుడియొక్క, ఉదంకుడియొక్క; ఆననంబు= ముఖమును; ఆలోకించి= తేరిపార చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా ఉదంకుడు ఏమీ తెలియనివాడై అడుగుతున్నట్టుగా, మాటలలో వ్యంగ్యంగా నింద 
వ్యక్తమయ్యేటట్టు పలికాడు. దానికి తగ్గట్టుగానే కృష్ణుడు కూడా ఆ నిందను ([గ్రహించనట్టుగానే నటించి ఉదంకుడి 
ముఖం సూటిగా చూస్తూ .(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. “కర ముచితంబుగాం బలికి, గర్వపుమాట నదల్చి, భీతికిన్‌ 
దెరు వగునట్ల చెప్పి, గడుదీనత దోంపంగ నాడి, సంధి క 
క్కురుపతి( దమ్ముప్రోవు మొగకొల్ప6గ జాలన; నాకు భీష్ముడు 
న్గురు(డును దోడు చెప్పిరి; మునుల్‌ బహుభంగుల నొత్తి రత్తటిన్‌. 31 


ప్రతిపదార్థం: కరము= మిక్కిలి; ఉచితంబు+కాన్‌= సమంజసంగా; పలికి; గర్వపుమాటన్‌= అహంకారంతో కూడిన మాటలతో; 
అదల్ఫి= గద్దించి; భీతికిన్‌= భయానికి; తెరువు= దారి; అగు+అట్టు+అ= అయ్యే విధంగానే; చెప్పి; కడున్‌= మిక్కిలి; దీనత= 
జాలి; తోపంగన్‌= పుట్టేటట్టుగా; ఆడి= పలికి; సంధికిన్‌= సంధికి; ఆ+కురుపతిన్‌= ఆ కురురాజును - దుర్యోధనుడిని; తమ్ము= 
అతడి తమ్ములయొక్క; (ప్రోవున్‌= సమూహాన్నీ; మొగకొల్పంగన్‌= సుముఖులయ్యేటట్టు చేయగా; చాలన్‌+అ= సమర్భుడిని కాలేక 
పోయాను; భీష్ముండున్‌= భీష్ముడునూ; గురు(డును= [ద్రోణుడునూ; ఆ+తటిన్‌= ఆ సమయంలో; నాకున్‌= నాకు; తోడు= 
సహాయంగా; చెప్పిరి= చెప్పారు; మునుల్‌= మునులు; బహు= అనేకములయిన; భంగులన్‌= విధాలుగా; ఒత్తిరి= బలవంతం 
చేశారు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'మహర్షీ' సంధి చెయ్యటానికి వెళ్ళి సమంజసంగా మాటాడాను. అహంకారంతో గద్దించాను. భయం 
కలిగేటట్లు బెదిరిస్తూ పలికాను. కాని, ఆ దుర్యోధనునీ, అతడి తమ్ములనూ సంధికి సుముఖులను చేయలేకపోయాను. 
అప్పుడు భీష్మద్రోణులు నాకు తోడుగా చెప్పారు. మునులు కూడా బలవంతం చేశారు. 


వ. అతిలోభంబునం జేసి వంశధర్మంబు విడిచి, యెవ్విధంబులను సంధికిం జొరక, కురుకుమారులు పాండవులతో 
భండనంబొనర్షి, సబంధు పరిజనంబుగా మరణంబు నొంది, యుత్తమ లోకంబుల కరిగి; రిక్కడ బాండు 
నందన పంచకంబు ద్రిక్కం దక్కటి వారెల్ల నట్లపోయిరి; కాల నియతి గడవ నెవ్వరికిని శక్యం బగునే?' యనిన 
విని రోషకషాయితంబు లగు తారకంబు లుద్భత్తంబులు సేయుచు నత్తపోధన సత్తముండు. 32 


ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; లోభంబునన్‌+చేసి= దురాశవలన; వంశ= వంశముయొక్క; ధర్మంబు= ఆచారం; విడిచి= వదలి; 
ఏ+విధంబులను= ఎన్ని విధాలకూడా; సంధికిన్‌= సంధికి; చొరక= అంగీకరించక; కురుకుమారులు= కౌరవులు; పాండవులతోన్‌= 
పాండవులతో; భండనంబు= యుద్దం; ఒనర్చి= చేసి; సహ+బంధు+పరిజనంబు+కాన్‌= చుట్టాలతో, బలగంతోకూడా; మరణం 
బున్‌= చావును; ఒంది= పొంది; ఉత్తమ లోకంబులకున్‌= స్వర్గం మొదలైన లోకాలకు; అరిగిరి= వెళ్ళారు; ఇక్కడన్‌= ఈ పక్షాన; 
పాండునందన పంచకంబు= పాండవులయిదుగురు; (త్రిక్కన్‌= తప్ప; తక్కటివారు= మిగిలినవారు; ఎల్లన్‌= అందరూ; అట్టు+అ= 
అట్టే కౌరవులవలెనే; పోయిరి= వెళ్ళారు; కాల= కాలంయొక్క; నియతి= నియమాన్ని; కడపన్‌= జవదాటగా; ఎవ్వరికినిన్‌= 
ఎంతటివారికయిననూ; శక్యంబు+అగును+ఏ?= సాధ్యమగునా?; అనినన్‌= అని శ్రీకృష్ణుడనగా; విని; రోష= కోపంచేత; కషాయితం 
బులు= ఎర్రగా చేయబడినవి, ఎరగ్రనయినవి; అగు= అయిన; తారకంబులు= నల్లని కనుగ్రుడ్డులను; ఉద్వృత్తంబులు= పైకి 
ఉబ్బినవిగా; చేయుచున్‌= చేస్తూ; ఆ+తపోధన= ఆ తపస్సే ధనంగాగల బుషులలో; సత్తముండు= మిక్కిలి (శ్రేష్ణుడు-ఉదంకుడు. 


తాత్సర్యం: పేరాసవలన వంశాచారాన్ని వదలి, ఎన్ని విధాల కూడా సంధికి అంగీకరించకుండా, పాండవులతో యుద్దంచేసి 
మరణించి, కౌరవులు బంధుపరివారసమేతంగా ఉత్తమలోకాలకు వెళ్ళారు. పాండవపక్షాన కూడా పాండవులయిదుగురు 
తప్ప మిగిలిన వారందరూ కౌరవులగతినే పొందారు. కాలనియమాన్ని ఎంతటివారయినా అతి(క్రమింపలేరు. శ్రీకృష్ణు 
డీవిధంగా పలుకగా విన్న ఉదంకుడికి కోపం వచ్చింది. ఆ మహర్షి కళ్ళు చింత నిప్తులయ్యాయి. ఆ తరువాత 
బుషీశ్వరుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషం సామాన్యంచేత సమర్థింపబడింది. 


క. “కౌరవ కులమును మిథ్యా। చారు(డవై త్రుంచి తకట!; శక్తుడ వయ్యున్‌ 

నేరిమిమైం. జేయవ పొం । దారంగ; నిక్కిల్టిషమున కంతటికి( దగన్‌. 33 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; మిథ్యా= మోసంతో కూడిన; ఆచారుండవు= నడత కలవాడవు; ఐ= అయి; కౌరవకులమును= 
కౌరవవంశాన్ని; (త్రుంచితి= నశింపజేశావు; శక్తుండవు= సమర్హుడవు; అయ్యున్‌= అయికూడా; నేరిమిమైన్‌= నేర్పుతో; పొందు= 
సంధి; ఆరంగన్‌= చక్కగా; చేయవు+అ= చేయనే చేయవు; ఈశ+కిల్సిషమునకున్‌= ఈ పాపానికి; అంతటికిన్‌= అంతకూ; 
తగన్‌= తగినట్టుగా. 
తాత్సర్యం: అయ్యో! మోసంతో ప్రవర్తించి కౌరవవంశాన్ని నాశనంచేశావు. సమర్భుడవయికూడా నేర్పుతో సంధి చేయనే 
చేయలేదు. నీవు చేసిన ఈ పాపానికి తగినట్టుగా, (తరువాతి వచనంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 213 

వ. ఘోరప్రకారంబగు శాపంబు నీకిచ్చెద' ననిన, నచ్యుతుం డా మునితో, 'నా మాటలు దేటపడ విని తగినయట్లు 
సేయుదుగాకి యని పలికి యిట్లనియె. 34 
ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; ఘోర= భయంకరమైన; ప్రకారంబు= లక్షణం కలది; అగు= అయిన; శాపంబు+ఇచ్చెదన్‌= శాపం 
పెట్టుతాను; అనినన్‌= అని ఉదంకుడు అనగా; అచ్యుతుండు= చ్యుతం (జాబుట) లేనివాడు, స్వస్వరూపంనుండి వేరుపడనివాడు 


- సుస్థిరుడు- శ్రీకృష్ణుడు; ఆ+మునితోన్‌= ఆ మునితో; నా= నాయొక్క; మాటలు; తేటపడన్‌= స్పష్టంగా; విని ; తగిన+అట్టు= 
తగిన విధంగా; చేయుదు(వు)+కాక= చేయుము; అని; పలికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: నీకు భయంకరమయిన శాపం పెట్టుతా'నన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఉదంకుడితో ముందు నా 
మాటలు తేటతెల్లంగా విని తరువాత నీకు తగినట్టు చేయుము” అని ఇంకా ఈ విధంగా అన్నాడు. 


చ.  'కినియుట మాను; మేలె మునికిం గుపితత్వము? శాంతవృత్తి నా 
యనునయ మాదరింపు; విను, మల్పతపంబులచేత( గోలుపో 
దునె? మణి యట్లుగాక యతిదుష్కరమైన తపంబు, సంచితం 
బన6ందగు బ్రహ్మచర్యమును నాటడివోవె కటా! శపించినన్‌.” 35 


ప్రతిపదార్థం: కినియుట= కోపించటం; మాను= చాలించుము; మునికిన్‌= మునికి; కుపితత్వము= కోపం; మేలు+ఎ?= క్షేమకరమా?; 
శాంత= కలత లేని; వృత్తిన్‌= స్థితితో; నా= నాయొక్క; అనునయము= విన్నపం; ఆదరింపు= అంగీకరించుము; వినుము; అల్ప= 
తక్కువ అయిన; తపంబులచేతన్‌= తపస్సులచేత; కోలుపోదును+ఎ?= చెడిపోవుదునా?; మటీ= మరియు; అట్లున్‌+కాక= 
అంతే కాకుండ; అతి= మిక్కిలి; దుష్కరము= చేయుటకు సాధ్యంకానిది; ఐన= అయినటువంటి; తపంబున్‌= తపమూ; 
సంచితంబు= చెడకుండా నిలుపుకొన్నది; అనన్‌= అనుటకు; తగు= తగిన; బ్రహ్మచర్యమును= వేదపఠన నియమమూ లేదా 
(బ్రహ్మచర్యాశ్రమమూ; శపించినన్‌= శపిస్తే; కటా!= అయ్యో!; ఆజడి+పోవు+ఎ?= వ్యర్థం కావా? 


తాత్సర్యం: 'మునీశ్వరా! కోపం చాలించుము. మునికి కోపం క్షేమకరం కాదు. శాంతుడవై నా విన్నపం అంగీకరించుము. 
అల్పతపస్సులవలన నే నేమీ చెడిపోను. అంతేకాకుండా ఒకమాట చెప్పుతాను వినుము. నీ మహా తపస్సు, సుస్థిరమైన 
(బహ్మచర్యమూ శపిస్తే వ్యర్థం కావా?” (నాకు వచ్చేకీడు లేదు గాని నీకు మాత్రం మహానష్టం కలుగుతుందని అర్థం). 


వ. అనినవిని యుదంకుండు శ్రీవత్సాంకు నవలోకించి. 36 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఉదంకుండు= ఉదంకుడు; శ్రీవత్స= శ్రీవత్స మనెడి; అంకున్‌= పుట్టుమచ్చగలవాడిని- 
శ్రీకృష్ణుడిని; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: శ్రీకృష్ణు డీవిధంగా అనగా విని ఉదంకుడు అతడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “అగుగాక; నీవు సెప్పెడు । తగ వెయ్యది సెపుమ; వినియెదం; బోలిన నే 
మగిడించెద శాపోన్ముఖ | బగు మన్మానసము' ననుడు నల్లన నగుచున్‌. 37 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: అగున్‌+కాక= అట్టే కానిమ్ము; నీవు; చెప్పెడు= చెప్పునట్టి; తగవు= న్యాయం; ఏ+అది= ఏదియో; చెపుము+అ= 
చెప్పుము; వినియెదన్‌= వింటాను; పోలినన్‌= నీవు చెప్పేది యుక్తంగా ఉన్నట్లయితే; నేన్‌= నేను; శాప= శాపమిచ్చుటకు; ఉన్ముఖము= 
సిద్దమయినది; అగు= అయిన; మత్‌= నాయొక్క; మానసమున్‌= మనస్సును; మగిడించెదన్‌= త్రిప్తుతాను; అనుడున్‌= ఉదంకు 
డీ విధంగా పలికిన తరువాత; అల్లనన్‌= మెల్లగా, నెమ్మదిగా; నగుచున్‌= (శ్రీకృష్ణుడు) నవ్వుచూ. 


తాత్పర్యం: 'అట్టే కానిమ్ము, నీవు చెప్పే న్యాయమేదో చెప్పుము. అది యుక్తంగా ఉంటే ఇప్పటికిప్పుడే నీకు 
శాపంపెట్టటానికి సిద్దమయిన నా మనస్సును మరలిన్తా'నని ఉదంకు డన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వునవ్వి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. 'తమమురజస్సు సత్త్వము నుదంక! మదీయ వశప్రవర్త మా 
నములు; మరుద్వసు ప్రభృతి నాకిచయంబు మదుద్ధవంబు; స 
ర్వము నను నేన నిల్తు; సుఖవాసత నన్‌ దగ జెంది నిల్లు స 
ర్వము; విను; మేన చూవె యపరంబు పరం బనంగల్లు తత్త్వముల్‌. 38 


ప్రతిపదార్థం: ఉదంక!= ఉదంకా!; తమము= తపస్ఫూ; రజస్సు= రజస్సూ; సత్త్వము; మదీయ= నా యొక్క; వశ= వశంలో; 

'ప్రవర్తమానములు= ఉంటున్నవి; మరుత్‌= మరుత్తులూ; వసు= వసువులూ; (ప్రభృతి= మొదలయిన; నాకి= దేవతల; చయంబు= 

సమూహం; మత్‌= నావలన; ఉద్భవంబు= పుట్టింది; సర్వమునను= సమస్త సృష్టియందునూ; నేను+అ= నేనే; నిల్తున్‌= ఉన్నాను; 

సర్వము= సమస్త సృష్టియూ; సుఖ= సుఖంతోకూడిన; వాసతన్‌= ఉనికితో; నన్‌= నన్ను; తగన్‌= ఒప్పుగా; చెంది= పొంది; 

నిల్చున్‌= ఉంటుంది; అపరంబు= అచిత్తు, అజ్ఞానం, ప్రకృతి; చిత్తు= జ్ఞానం, పరమాత్మ; అనన్‌+కల్లు= అనదగిన; తత్త్యముల్‌= 
Ey aR ey [వ 

తత్త్వములు; నేను+అ= నేనే; చూవె!= సుమా! 


తాత్సర్యం: ఉదంకా! సత్త్యరజస్తమస్సు లనే గుణత్రయమూ నాయందే ఉంటున్నది. మరుత్తులూ, వసువులూ మొదలైన 
దేవతలందరూ నా నుండే పుట్టారు. నేనే సృష్టియందంతటా వ్యాపించి ఉన్నాను. నాలోనే నిశ్చలంగా సృష్టి ఉన్నది. చిత్తూ 

యు eo లు క. 
అచిత్తూ అనే తత్త్వాలు రెండూ నేనే సుమా! 


తే. ప్రణవ ముఖవేదములు. జతుర్వర్ణములు(, జ। తుర్విధాశ్రమములును, దత్సర్వ కర్మ 
జాతములును, సమంచిత స్వర్గ మోక్ష। ములును మన్మయముల కాంగ. దెలిసికొనుము. 39 


ప్రతిపదార్థం: ప్రణవ= ఓంకారం; ముఖ= మొదటగల లేదా ప్రధానమయిన; వేదములున్‌= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
అధర్వణవేదం అని వేదాలు నాలుగు; చతుర్‌+వర్షములున్‌= నాలుగు వర్షములును; (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూ(ద్రవర్లములు,) 
చతుర్‌+విధ+ఆ(శమములును= నాలుగు విధాలయిన ఆశ్రమములు; (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాసా శ్రమాలు,) 
తద్‌= ఆ నాలుగు వర్షములకూ, నాలుగు ఆ(శ్రమాలకూ సంబంధించిన; సర్వ= సమస్తమైన; కర్మ= ఏధులయొక్క; జాతములును= 
సమూహములునూ; సమంచిత= ఘనమైన; స్వర్గమోక్షములును= స్వర్గమునూ; మత్‌+మయములు+అ= నా రూపములే; కాం 
గన్‌= అగునట్టుగా; తెలిసికొనుము. 


తాత్పర్యం: ఓంకారం ఆదినిగల నాలుగు వేదాలూ, నాలుగు వర్గాలూ, నాలుగు ఆశ్రమాలూ వాటికి సంబంధించిన 
విధులూ, స్వర్గమూ, మోక్షమూ నా రూపాలే అని తెలిసికొనుము. 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 215 


విశేషం: స్వర్గమూ, మోక్షమూ ఒకటి కావు. యజ్ఞాలు చేసినవారూ, వీరమరణం పొందినవారూ, స్వర్గలోకంచేరి దేవభోగాలనుభవిస్తారు. 
ఆ భోగానుభవం వలన వారి వారి పుణ్యకర్మఫలం నశిస్తుంది. తిరిగి వారు భూలోకంలో జన్మిస్తారు. పుణ్యం క్షీణించి తిరిగి మానవలోకాన్ని 
ప్రవేశిస్తారని (క్షీణే పుణ్యే మర్హ్యలోకం విశంతి) భగవర్గీత (అధ్యా 9, శ్లో,21) చెప్పుతున్నది. 


జననమరణాలనుండి విముక్తి మోక్షం. స్వర్గం పొందినవారికి పునర్ణన్మముంటుంది. మోక్షం పొందినవారికి అది కలుగనే కలుగదు. 


కు క్రతుపరులు నన్న తగ సం । స్తుతించి ఫల మంద గండ్రు; దోషయుతులు స 


వావి 


a 
మ్మతి( బ్రాయశిత్తంబుల(। గృతాత్ము లగుదురు మదీయకీర్తన పరులై, 40 


ప్రతిపదార్థం: క్రతు= యజ్ఞములయందు; పరులు= ఆసక్తిగలవారు; నన్నున్‌+అ= నన్నే; తగన్‌= విధుల కనుకూలంగా; సంస్తుతించి= 
మిక్కిలి కొనియాడి; ఫలము= ఫలితాన్ని; అందన్‌+కం(డ్రు= పొందగలుగుతారు; దోష= విధులను అతి(క్రమించటంవలన కలిగిన 
పాపాలతో; యుతులు= కూడినవారు; సమ్మతిన్‌= శాస్త సమ్మతితో; ప్రాయశ్చత్తంబులన్‌= పాపపరిహారంకొరకు చేసే కర్మలవలన; 
మదీయ= నాయొక్క; క్రీర్తన= స్తోత్రములయందు; పరులు+ఐ= ఆసక్తికలవారై; కృతాత్ములు= దోషంలేనివారు; అగుదురు= అవుతారు. 


తాత్పర్యం: యజ్ఞపరాయణులు నన్ను స్తుతించి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపులు కూడా ప్రాయశ్సిత్తకర్మలుచేసి 
నన్ను స్తుతించి దోష విముక్తులౌతారు. 


క. మానసు మదగ్ర పుత్తుం । గా నెజుంగుము ధరునిని; జగద్రక్షకు నై 
యే నభిమత కాలములను । మానిత జన్మముల నొంది మనుతుం దపస్వీ! 41 


ప్రతిపదార్థం: తపస్వీ!= మునీశ్వరా!; మానసున్‌= మనస్సున పుట్టిన వాడిని; ధర్మునిని= యముడిని; మత్‌= నా యొక్క; 
అగ్రపు(త్రున్‌+కాన్‌= పెద్దకొడుకుగా; ఎణుంగుము= తెలిసికొనుము; ఏను= నేను; జగత్‌= లోకముయొక్క; రక్షకున్‌+ఐ= 
రక్షణముకొరకు; అభిమత= సమ్మతమయిన; కాలములను= సమయాలలో; మానిత= గౌరవించబడిన; జన్మములన్‌= పుట్టువులను; 
ఒంది= పొంది; మనుతున్‌= కాపాడుతాను. 


తాత్సర్యం: తపస్వీ! మనస్సున జన్మించిన యముడు నా పెద్దకొడుకని తెలిసికొనుము. సమ్మతమయిన సమయాలలో 
నేను ఆయా అవతారాలనెత్తి లోకాన్ని కాపాడుతాను. 


క. భవ వర్ణన విలయంబుల । నవలీలన వరుస బ్రహ్మయన, విష్ణు. డనన్‌ 
శివు( డన, నిర్వర్తింతును । భువనంబుల నేన చూవె భూరిమహిమలన్‌. 42 


ప్రతిపదార్థం: నేను+అ= నేనే; భువనంబులన్‌= లోకాలలో; భూరి= గొప్పవి అయిన; మహిమలన్‌= మహిమలతో; అవలీలన్‌+అ= 
అనాయాసంగా; భవ= సృష్టించుట; వర్టన= పెంచుట; విలయంబులన్‌= నాశమును; వరుసన్‌= (క్రమంగా; (బ్రహ్మ; అనన్‌= 
అనగా; విష్ణుండు= విష్ణువు; అనన్‌= అనగా; శివుడు; అనన్‌= అనగా; నిర్వర్తింతును= చేస్తాను; చూవె!= సుమా! 


తాత్పర్యం: సర్వలోకాలలోనూ, మహామహిమలు కలిగిన నేనే బ్రహ్మగా సృష్టినీ, విష్ణువుగా స్టితినీ, శివుడుగా లయాన్నీ 
అనాయాసంగా చేస్తాను. 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ధర్మంబు కల(క( గాంచి, య । ధార్మికులం బొలియం జేసి, ధార్మికులను బే 
రర్మిలి రక్షింతు నుచిత । కర్మాచరణముల నే జగద్దితమునకై. 43 


ప్రతిపదార్థం: నేన్‌= నేను; ధర్మంబు= ధర్మంయొక్క; కల(కన్‌= సంక్షోభాన్ని; కాంచి= చూచి; జగత్‌= లోకంయొక్క; 
హితమునకున్‌+ఐ= మేలుకొరకు; ఉచిత= తగిన; కర్మ= పనులను; ఆచరణములన్‌= చేయటంచేత; అధార్మికులన్‌= అధర్మం 
ఆచరించేవారిని; పొలియన్‌+చేసి= నశింపజేసి; పేరు+అర్మిలిన్‌= గొప్ప ప్రేమతో; రక్షింతున్‌= రక్షిస్తాను. 


తాత్పర్యం: ధర్మక్షోభ పుట్టినప్పుడు నేనే లోకోపకారకంగా తగిన పనులు చేస్తూ అధర్మాత్ములను నశింపజేస్తాను. 
ధర్మాత్ములను మహానురాగంతో రక్షిస్తాను. 


విశేషం: భగవద్గీతలో శ్రీకృష్ణు డర్జునునకు చెప్పిన “యదా యదా హి ధర్మస్య “పరిత్రాణాయ సాధూనామ్‌” అనే శ్లోకాలను 


ఇక్కడ గుర్తుకు తెచ్చుకొనాలి. 


వ. అట్టివాండ నయి యుండియు. నధర్మపరులగు ధార్తరాష్టుల నత్యంత ధార్మికులగు ధర్మనందనాదులతో. 
గలుపుటకుం బలుదెటింగులం బడితి; నది దివ్యజ్ఞాన దేదీష్యమానులగు పారాశర్యప్రభృతిమునివరుల 
చిత్తంబుల కెక్కె; నక్కౌరవులు దమదౌర్మాత్యంబున మాహాత్మ్యవంతులగు నా కౌంతేయులం దొడరి 
ధర్మసమరంబున సమసిరి; నా చేసినపని యిట్టిది; నన్ను నుదంక! నీ వింక నే మనియెద వను’ మని పలికిన 
నతండు వినతుండగుచు నిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అట్టివాండను= అటువంటివాడను; అయి; ఉండియున్‌= ఉన్నప్పటికీ; అధర్మ= అధర్మమునందు; పరులు= 
ఆసక్తికలవారు; అగు= అయిన; ధార్తరాష్టులన్‌= ధృతరాష్ట్రుడి కుమారులను, దుర్యోధనాదులను; అత్యంత= ఎల్పప్పుడునూ; 
ధార్మికులు= ధర్మం ఆచరించేవారు; అగు= అయిన; ధర్మనందన= ధర్మరాజు; ఆదులతోన్‌= మొదలగువారితో; కలుపుటకున్‌= 
ఏకం చేయటానికి; పలు+తెజంగులన్‌= అనేక విధాలుగా; పడితిన్‌= ప్రయత్నించాను; అది= ఆ విధంగా నేను ప్రయత్నించటం; 
దివ్యజ్ఞాన= (బహ్మజ్ఞానంతో; దేదీప్యమానులు= ప్రకాశిస్తున్నవారు; అగు= అయిన; పారాశర్య= వ్యాసుడు; ప్రభృతి= మొదలైన; 
మునివరుల= మునీశ్వరులయొక్క; చిత్తంబులకున్‌= మనస్సులకు; ఎక్కెన్‌= ప్రీతి కలిగించింది; ఆ+కౌరవులు= ఆ దుర్యోధనాదులు; 
తమ = తమయొక్క; దౌర్మాత్యంబునన్‌= దుర్చుద్ది భావంచేత; మాహాత్మ్య్యవంతులు= ఘనత కలవారు; అగు= అయిన; 
ఆ+కౌంతేయులన్‌= ఆ కుంతీకుమారులను, పాండవులను; తొడరి= ఎదిరించి; ధర్మసమరంబునన్‌= ధర్మయుద్దంలో; సమసిరి= 
మరణించారు; నా చేసిన= నేను చేసిన; పని; ఇట్టిది= ఇటువంటిది; నన్నున్‌= నన్ను; ఉదంక!; నీవు; ఇంకన్‌= ఇంకా; ఏమి; 
అనియెదవు= అందువో; అనుము; అని; పలికినన్‌= పలుకగా; అతండు= ఆ ఉదంకుడు; వినతుండు= నమస్కరించినవాడు; 
అగుచున్‌= జౌతూ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేయగలిగే వాడనయినప్పటికీ, కౌరవులు పాండవులతో కలిసి మెలిసి ఉండేటట్లు 

చేయటానికి నే నెంతో ప్రయత్నించాను. దీనిని బ్రహ్మజ్ఞాన సంపన్నులయిన వ్యాసాది మహరు లెంతో మెచ్చుకొన్నారు. 
ల యె 

ఆ కౌరవులు తమ దుర్చుద్దులవలన, గొప్పవారయిన పాండవులతో తలపడి ధర్మయుద్దంలో మరణించారు. నే నింత 

పనిచేశాను. ఇప్పుడు నీవు నన్ను ఏమంటావో అనుము” శ్రీకృష్ణు డీ విధంగా పలుకగా ఉదంకుడు అణకువతో అతడికి 

నమస్కరించి ఈ విధంగా అన్నాడు. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 217 

ఉ. “ఇప్పుడు నీ మహామహిమ యేర్పడ, సమ్యగనుగ్రహంబునన్‌ 

జెప్పిన యీ సమంచిత విశేషము లెల్ల నెటుంగుదున్‌; మదిం 

గప్పిన యీ దురాగ్రహపు గర్వము ముంచికొనంగ నాకు మున్‌ 

చొప్పడియెన్‌; సుధాసదృశ సూక్తుల. దేర్చితి వీవయచ్యుతా!” 45 
ప్రతిపదార్థం: అచ్యుతా!= శ్రీకృష్ణా; ఇప్పుడు; నీ= నీయొక్క; మహత్‌= గొప్ప; మహిమ; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటట్టుగా; సమ్యక్‌= 
పరిపూర్ణమయిన; అనుగ్రహంబునన్‌= దయతో; చెప్పిన= నీవు చెప్పిన; ఈ సమంచిత= ఈ గొప్పవి అయిన; విశేషములు= 
విశిష్ట విషయాలు; ఎల్లన్‌= అన్నియూ; ఎయుంగుదున్‌= ఇదివరకే తెలిసికొన్నాను; మున్‌= ఇంతకుముందు; మదిన్‌= మనస్సును; 
కప్పిన= ఆవరించిన; ఈ దురా(గ్రహపు గర్వము= ఈ నీచకోపంతో కూడిన గర్వం; ముంచికొనంగన్‌= అతిశయించగా; చొప్పడియెన్‌= 
కలిగింది; ఈవు+అ= నీవే; సుధా= అమృతంతో; సదృశ= సమానమైన; సూక్తులన్‌= హితవాక్యాలతో; తేర్చితివి= సంతోషపెట్టావు, 
ప్రసన్నుడిని చేశావు. 
తాత్సర్యం: 'ఇప్పుడు పరిపూర్ణమైన దయతో, నీ మహామహిమ వెల్లడయ్యేటట్టుగా నీవు చెప్పిన విశేషాలన్నీ నా కిదివరకే 
తెలుసు. కాని, ఇంతకుముందు నీచకోపంతో కూడిన గర్వం నా మనస్సును ముంచుకొనివచ్చినట్టుగా కప్పివేసింది. 
అమృతతుల్య మయిన వాక్కులతో నీవు నన్ను నిర్మలుడిని చేశావు.” 


వ. అని వెండియు. 46 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. 'అతులమైన నీ దయా మహిమకు నేను । బాత్ర మగుదు నేనిం బద్మనాభ! 

యనుపమాన తావకాక్ళతి( జూపవే। నాకు. జూడ్కియును మనంబు నలర.” 47 
ప్రతిపదార్థం: పద్మనాభ!= శ్రీకృష్ణా!; అతులము= సాటిలేనిది; అగు= అయిన; నీ= నీయొక్క; దయా= దయయొక్క; మహిమకున్‌= 
గొప్పతనానికి; ఏను= నేను; పాత్రము= అర్హుడను; అగుదున్‌+ఏనిన్‌= అయినవాడనయితే; చూడ్కియును= దృష్టులును; మనంబు= 
మనస్సునూ; అలరన్‌= ఆనందించగా; నాకున్‌= నాకు; అనుపమాన= సాటిలేని; తాపక= నీయొక్క; ఆకృతిన్‌= రూపాన్ని; 
చూపవే!= చూపుమా! 


తాత్సర్యం: 'శ్రీకృష్ణా! నేను నీ మహానుగ్రహానికి అర్హుడనయిన పక్షంలో నా మనోనేత్రాలు ఆనందించేటట్లుగా నీ 
లా a ౧ 
విశ్వరూపాన్ని చూపించుము.' 
శ్రీకృష్ణు( డుదంకునకు( దన విశ్వరూపంబు( జూపుట (సం.14-54-4) 

చ. అనుడు దయాళుం డైన హరి యర్లును చూచిన దివ్యమూర్తి. జూ 

పిన గని, సంప్రమోదమును భీతియు విసయముం బెనంగొనన్‌ 

మునిపతి పాణిపద్మములు మోడ్డి 'నమః పురుషోత్తమాయ తే 

యనుచు, వినీతి నమ మగునంగము నివ్వెటి నిశ్చలంబుగన్‌. 48 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుడున్‌= ఉదంకుడు ఈ విధంగా పలికిన తరువాత; దయాళుండు= దయ కలిగినవాడు; ఐన= అయిన, 

హరి= శ్రీకృష్ణుడు; అర్జును+చూచిన= అర్జునుడు దర్శించిన; దివ్యమూర్తిన్‌= విశ్వరూపాన్ని; చూపినన్‌= చూపగా; మునిపతి= 
జ జ స్‌ 

మునీశ్వరుడు ఉదంకుడు; కని= చూచి; సంప్రమోదమును= మహానందమూ; భీతియున్‌= భయమూ; విస్మయమున్‌= ఆశ్చర్యమూ; 

పెనంగొనన్‌= ముప్పిరిగొనగా; పాణిపద్మములు= పద్మములవంటి చేతులు; మోడ్చి= జోడించి; పురుషోత్త్రమాయ= పురుషోత్తముడవైన; 

తే= నీ కొరకు; నమః= నమస్కారం; అనుచున్‌= అంటూ; వినీతి= వినయంచేత; నమ్రము= వంగినది; అగు= అయిన; 

అంగము= శరీరం; నివ్వెజన్‌= పరిపూర్ణమయిన పారవశ్యంతో; నిశ్చలంబు= కదలనిది; కన్‌= కాగా. 


తాత్పర్యం: ఉదంకుడు ఈ విధంగా పలికిన తరువాత దయామయుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు చూచిన విశ్వరూపాన్ని 
చూపాడు. ఆ మునీశ్వరుడు భయానందాశ్చర్యాలు ముప్పిరిగొనగా చేతులు జోడించి 'పురుషోత్తముడవయిన నీకు 
నమస్కారం” అని అన్నాడు. వినయంచేత వంగిన ఉదంకుడి శరీరం పారవశ్యంవలన నిశ్చలమయింది. 


వ. ఒక్కింత నిలిచి నిభృత స్వరంబున. 49 


ప్రతిపదార్థం: ఒక్క+ఇంత= కొంచెం సేపు; నిలిచి= కదలకుండా ఉండి; నిభృత= నిశ్చలమైన, తొట్రుపడని; స్వరంబునన్‌= 
కంఠమాధుర్యంతో. 


తాత్పర్యం: ఆ విధంగా ఉదంకుడు కొంచెంసేపు నిశ్చేష్టుడై ఉండి తొట్రుపడని గొంతుతో, (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ, “పుండరీకాక్ష! యీ పుడమి యంతయును భ । వత్పాద పంక్తి సంవ్యాప్త మయ్యె; 
నంబరం బెల్లను నావృత మయ్యె నీ । మహిత సముజ్జ్వల మస్తకముల; 
నంతరిక్షము దావకాద్దుత కుక్షిదే । శంబులచేత సంఛన్నమయ్యె; 
భవదీయ మహనీయ బాహార్గళా నిచ । యాపిహితము లయ్యె నన్ని దిశలు 


తే. బహుచరణముల, బహుశిరోభాగములను | బహుజఠరముల, బహు భుజాప్రకరములను 
దేవ! యిట్లు సర్వబును నీవ యై త। నర్షి; తిది నాదు కన్ను మనంబుం దనిపె.” 50 


ప్రతిపదార్థం: పుండరీకాక్ష!= తెల్లతామరలవంటి కన్నులు కలవాడా!; దేవ!= పరమాత్మా!; ఈ పుడమి= ఈ భూమి; అంతయును= 
అంతయూ; భవత్‌= నీ యొక్క; పాద= పాదాలయొక్క; పంక్తి= వరుసలచేత; సంవ్యాప్తము= మిక్కిలి నిండినదిగా; అయ్యెన్‌; 
అంబరంబు= ఆకాశం; ఎల్లను= అంతయు; నీ= నీయొక్క; మహిత= గొప్పదీ; సముజ్ఞ్యల= మిక్కిలి ప్రకాశించేదీ అయిన; 
మస్తకములన్‌= తలలతో; అమృతము= కప్పుబడింది; అయ్యెన్‌= అయింది; అంతరిక్షము= భూమ్యాకాశ మధ్య(ప్రదేశం; తావక= 
నీ యొక్క; అద్భుత= ఆశ్చర్యకరమైన; కుక్షి= ఉదరముల (పొట్టం) యొక్క; దేశంబులచేతన్‌= భాగాలచేత; నంఛన్నము= 
మిక్కిలి కప్పబడింది, మిక్కిలి నిండింది; అయ్యెన్‌= అయింది; అన్ని; దిశలు= దిక్కులు; భవదీయ= నీ యొక్క; మహనీయ= 
గొప్పవి అయిన; బాహా+అర్గళా= తలుపు గడియలవంటి భుజాలయొక్క; నిచయ= సమూహాలచేత; ఆపిహితములు= అంతటా 
కప్పబడినవి; అయ్యెన్‌= అయ్యాయి; బహు= అనేకములయిన; చరణములన్‌= పాదములతో; శిరస్‌+భాగములను= శిరః ప్రదేశాలతో; 
బహు= అనేకములైన; జఠరములన్‌= ఉదరములతో; బహు= అనేకాలైన; భుజా= భుజాలయొక్క; (ప్రకరములను= సమూహాలతో; 
ఇట్టు= ఈ విధంగా; సర్వంబును= విశ్యమంతయును; నీవ= నీవే; ఐ= అయి; తనర్భితి= ఒప్పితివి; ఇది= నీ ఈ విశ్య్వరూపం; 
నాదు= నా యొక్క; కన్ను= చూపునూ; మనంబున్‌= మనస్సునూ; తనిపెన్‌= తృప్తిపరచింది. 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 219 


తాత్సర్యం: పద్మనేత్రా! పరమాత్మా! భూమియందంతటా నీ పాదాలు నిండి ఉన్నాయి. ఆకాశాన్ని మహోజ్ఞులమయిన 
నీ శిరస్సులు కప్పివేశాయి. భూమ్యాకాశ మధ్య(ప్రదేశాన్ని నీ ఉదరభాగాలు ఆక్రమించాయి. నీ మహాభుజాలు సర్పదిక్కుల 
యందునూ వ్యాపించాయి. అనేకములయిన పాదాలతో, శిరస్సులతో, ఉదరాలతో, భుజాలతో నీవే విశ్వమై ఒప్పినావు. 
నీ ఈ విశ్వరూపం నా కన్నులనూ, మనస్సునూ తృప్తిపరచింది. 


వ. _ విశ్వరూపా!యీరూపం బుపసంహరించి, నీదగు నెప్పటి యాకారంబు గైకొనవే యనిన నప్పరమేశ్వరుండు 
“వరంబు గోరు'మని యానతిచ్చిన, నమ్మహితాత్ముండు 'సంశ్రితార్తి హర! నీ మూర్తింగంటి; నింతకంటె మిక్కిలి 
వరంబులును గలవే” యనుటయు. 51 


ప్రతిపదార్థం: విశ్య్వరూప!= అంతా వ్యాపించిన రూపం కలవాడా!; ఈ రూపంబు= ఈ రూపం; ఉపసంహరించి= విచారించి, మరలించి; 
నీది+అగు= నీదయిన; ఎప్పటి= ఎప్పుడూ ఉండే; ఆకారంబు= రూపాన్ని; కైకొనుము+ఏ= ధరింపవే; అనినన్‌= అనగా; 
ఆ+పరమేశ్వరుండు= ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు; వరంబు= వరం; కోరుము; అని; ఆనతి+ఇచ్చినన్‌= సెలవియ్యగా; ఆ+ 
మహితాత్ముండు= ఆ మహాత్ముండు; సంశ్రిత= ఆశ్రయించిన వారియొక్క; ఆర్తి= దుఃఖమును; హర= నశింపజేసేవాడా!; నీ= 
నీయొక్క; మూర్తిన్‌= రూపాన్ని; కంటిన్‌= చూచాను; ఇంతకంటెన్‌= ఇంతకంటెకూడా; మిక్కిలి= గొప్పవైన; వరంబులును= 
వరాలుకూడా; కలవు+ఏ?= ఉన్నవా?; అనుటయున్‌= అనగా. 


తాత్సర్యం: పరమాత్మా! ఈ రూపాన్ని మరలించి, నీ సహజరూపాన్ని ధరించుము” అని ఉదంకు డన్నాడు. అప్పుడు 


శ్రీకృష్ణుడు 'వరం కోరుకొను'మని ఆ మహర్షిని ఆజ్ఞాపించాడు. ఈ మాటకు ఉదంకుడు 'ఆక్రిత రక్షకా! 'నీ విశ్వరూపాన్ని 
దర్శించాను. ఇంతకంటె మహా వరాలంటూ వేరే ఉంటాయా?” అనగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క్ర ఆ దేవు. డతనితో 'నటు । గాదు; ననుం గనుట శుభము గావింపక పో; 
దేది ప్రియ మడుగు; మిత్తు( బ్ర। మోదంబుగ నీకు' ననిన ముని యిట్లనియెన్‌. 52 


ప్రతిపదార్థం: ఆ దేవుండు= ఆ దేవుడు శ్రీకృష్ణుడు; అతనితోన్‌= అతడితో, ఉదంకుడితో; అటు+కాదు= అట్టా కాదు; ననున్‌= 
నన్ను; కనుట= దర్శించటం; శుభము; కావింపకపోదు= కలిగించకుండా ఉండదు; ఏది= నీకు ఏది; ప్రియము= ఇష్టమో; అడుగుము= 
దానిని అడుగుము; ప్రమోదంబుగన్‌= ఆనందంగా; నీకున్‌= నీకు; ఇత్తున్‌= ఇస్తాను; అనినన్‌= అనగా; ముని; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు ఉదంకుడితో “అట్లా గాదు. నన్ను దర్శించటం శుభదాయకం అనేమాట నిజమే అయినా నీకేది 
ఇష్టమో అడుగుము. మహానందంగా దానిని ఇస్తాను” అన్నాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ విధంగా అన్నాడు. 


వ. “అవశ్యంబును నా కట్లు గావలయు నని యవధరించితేని దేవా! యిది మరుదేశం; బిచ్చట జలంబు దుర్లభంబు; 
నాకు జలసన్నిధి యెప్పుడుం గలుగ బ్రసాదింపుము.” 53 


ప్రతిపదార్థం: అవశ్యంబును= తప్పకుండా; నాకున్‌= నాకు; అట్టు= ఆ విధంగా, నీవు చెప్పినట్టే, కావలయును= కాక తప్పదు; 

అని; అవధరించితి+ఏని= దయతో సెలవిచ్చినట్టయితే; దేవా!= పరమాత్మా!; ఇది; మరుదేశంబు= జలంలేని ప్రాంతం; ఇచ్చటన్‌= 

ఇక్కడ; జలంబు= నీరు; దుర్లభంబు= పొంద శక్యం కానిది; నాకున్‌= నాకు; జల= నీటియొక్క; సన్నిధి= సాక్షాత్కారం, చేరువ; 
న్‌ లు 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 947 


నవ, నందన+ఆవళులన్‌= పెద్దచెరువులయొక్క, పద్మాలకు నిలయాలైన సరస్సులయొక్క, కొత్తజద్యానవనాలయొక్క సమూహాలను; 
కాండమయంబులన్‌= బాణాలతో నిండినవాటినిగా; చేసెన్‌. 


తాత్సర్యం: దేవేంద్రునితనయుడైన అర్జునుడు వెంటనే ఆ సైనికులు యుద్దం విరమించుకొనేటట్టు చేసి, ఆ 
కోపంతో ఆ పట్టణంలోని వీథులను, అరుగులను, అందాలైన మేడల గోపురాలను, ఆ మహాపర్వతంయొక్క రత్నాల 
నేలలను, పెద్దచెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను బాణాలతో నింపాడు. 


విశేషం: అర్జునుని యుద్దక్రీడ రమణీయం. ద్వారవతీనగర రక్షకులను, యాదవసైన్యాలను అంతమొందించటం ఆయన 
లక్ష్యం కాదు - తనకు అడ్డురాకుండా చెల్లాచెదురు చేయటం, మళ్ళీ విజృంభించకుండా తన శక్తిసామర్థ్యాలు చూపి, చతికిల 
పడేటట్టు చేయటం ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ద్యారవతి వీథులను, అరుగులను, మేడల గోపురాలను, పర్వతప్రదేశాలను, 
చెరువులను, సరస్సులను, ఉద్యానవనాలను తన బాణాలతో నింపాడు. అడుగు ముందుకు వేస్తారేమో - జాగ్రత్త! అన్నట్టు 
- భాషతో కాక బాణాలతో హెచ్చరించి వెళ్ళాడు. అందువలన నన్నయ ఈ పద్యంలో శుద్దఓజస్సును పోషించకుండ 
ప్రసాదగుణయుక్తమైన ఓజస్సునే ప్రదర్శించాడు. రసోదంచితగుణవ(ద్రచన కిది ఉదాహరణం. ఈవిధంగా సుభద్రావివాహఘట్టంలో 
నన్నయ దశగుణాలను ఆవిష్కరించే రచనను చేసి తన శైలియొక్క (ప్రత్యేకతను ప్రదర్శించాడు. (సంపా) 


క, అమరేంద్రసుతుండు దనకుం । గమలాక్షి సుభద్ర రథము గడప(గ ననిలో 
నమిత యదుసైన్యముల న । శ్రమమున నోడించి లబ్ద జయు( డయి యరిగెన్‌. 202 


ప్రతిపదార్థం: అమర+ఇం(ద్ర, సుతుండు= దేవేంద్రునియొక్కకుమారుడు - అర్జునుడు; తనకున్‌; కమల+అక్షి= పద్మాలవంటి 
కన్నులు కలది; సుభద్ర; రథమున్‌= రథాన్ని; కడపన్‌+కన్‌= నడపగా; అనిలోన్‌= యుద్దంలో; అమిత, యదు, సైన్యములన్‌= 
పరిమితి లేని యాదవసైన్యాలను; అ(శ్రమమునన్‌= సులభంగా; ఓడించి, లబ్ద, జయు(డు+అయి= జయాన్ని పొందినవాడై - 
అంటే జయాన్ని పొంది; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఇం(ద్రతనయుడైన అర్జునుడు తనకు సుభద్ర రథం నడుపగా - యుద్దంలో అపరిమితాలైన 
యాదవసైన్యాలను సులభంగా ఓడించి, విజయాన్ని పొంది వెళ్ళాడు. 


వ. అంత సభాపాలుండు ప్రబల జలధార ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్దునుపరాక్రనుం బెటింగించిన దాని విని 
యంతర్జ్వ్వీపంబున నున్న బలదేవాదియాదవులందటు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి. 203 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; సభాపాలుండు; ప్రబల, జలధర, ధ్యాన, గంభీర, భేరీ, ధ్వనిచేన్‌= గొప్ప మేఘధ్వనివంటి 
గంభీరమైన నగారా మోతచేత; అర్జును= అర్జునుని; పరాక్రమంబున్‌= పరా(క్రమాన్ని; ఎణింగించినన్‌= తెలుపగా; దానిన్‌= 
దానిని; విని; అంతర్‌+ద్వీపంబునన్‌, ఉన్న, బలదేవ+ఆది, యాదవులు+అందజున్‌= అంతర్లీపంలో ఉండే బలరాముడు 
మొదలైన యాదవులంతా; ఆ, క్షణంబు+అ= ఆ వెంటనే; పురంబునకున్‌= ద్వారవతీపురానికి; వచ్చి; సభా+ఆసీనులు+అయి= 
సభలో కూర్చున్నవాళ్ళయి. 


తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా విజయాన్ని సాధించి వెళ్ళిన తరువాత - సభాపాలుడు పెద్ద మేఘధ్వనివంటి 
గంభీరమైన నగారామోతతో అర్జునునిపరాక్రమం తెలుపగా, అది విని, అంతర్వ్వీపంలో ఉన్న బలరాముడు మొదలైన 
యాదవులంతా అప్పటికప్పుడే ద్యారవతీపురానికి వచ్చి సభ చేసి. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; కలుగన్‌= కలిగేటట్టుగా; ప్రసాదింపుము= అనుగ్రహించుము. 


తాత్పర్యం: 'తప్పకుండా నీవు చెప్పినట్టే కావాలని అంటే, దేవా! ఇది నిర్ణలప్రాంతం. ఇక్కడ నీరు దొరకదు. కాబట్టి 
ఎల్లప్పుడూ నాకు నీరు చేరువలో ఉండేటట్టు అను[గ్రహించుము.” 


వ. అనుటయు, నంబుజనాభుండు । తన యెప్పటి లలితమూర్తి ధరియించి, మునీం 
ద్రునితోడ నన్ను. దల(ప(గ। ననఘా! దొరకొను జలంబు' లని పలికి తగన్‌. 54 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ఉదంకుడు ఆ విధంగా అనగా; అంబుజనాభుండు= పద్మం నాభియందు గలవాడు, శ్రీకృష్ణుడు; 
తన= తనయొక్క; ఎప్పటి= ఎప్పుడూ ఉండే; లలిత= మనోహరమైన; మూర్తిన్‌= రూపాన్ని; ధరియించి= ధరించి; మునీంద్రునితోడన్‌= 
మునిశ్రేష్టుడితో; అనఘా!= పాపం లేనివాడా!; నన్నున్‌= నన్ను; తలంపంగన్‌= స్మరించగా; జలంబులు= నీళ్ళు; దొరకొనున్‌= 
లభిస్తాయి; అని; పలికి; తగన్‌= ఆచారానుగుణంగా. 


తాత్సర్యం: ఉదంకుడు ఆ విధంగా పలుకగా శ్రీకృష్ణుడు తన కెప్పుడూ ఉండే రూపాన్ని ధరించి, ఆ మునిశ్రేష్టుడితో 
'నన్ను స్మరిస్తే నీళ్ళు లభిస్తాయి అని చెప్పాడు. తరువాత ఆచారానుగుణంగా. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ వీడ్కొని చనియెం; బదంపడి యా భృగువంశవరుం డొక్కెడ మెలంగుచుండి, తృషితుండయి, హృషీకేశుం 
దలంచిన. 55 


ప్రతిపదార్థం: వీడ్కొని= పోయి వస్తానని చెప్పి వదలి; చనియెన్‌= వెళ్ళాడు; పదంపడి= తరువాత; ఆ+భృగు= ఆ భృగుమహర్షియొక్క; 
వంశ= వంశంలో; వరుండు= శ్రేష్టుడు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; మెలంగుచున్‌= తిరుగుతూ; ఉండి; తృషితుండు= దప్పికగొన్నవాడు; 
అయి; హృషీకేశున్‌= ఇంద్రియాలకు నియామకు డయినవాడిని, శ్రీకృష్ణుడిని; తలంచినన్‌= స్మరించగా, 


తాత్సర్యం: పోయివస్తానని చెప్పి శ్రీకృష్ణుడు వెళ్ళాడు. తరువాత భృగువంశశ్రేష్టుడైన ఉదంకుడు ఒకచోట తిరుగుతూ, 
దప్పికై శ్రీకృష్ణుడిని స్మరించగా. (తరువాతి పద్యంతో అన్వయం) 
సీ, కుక్కలు చుట్టిరా నొక్కమాతంగుండు । బాణ బాణాసన పాణియును ది 

గంబరుండును, మలినాంగుండు, నగువాండు । దోంచె నచ్చజలంబు దొరంగుచుండు 

మేనితో; నమ్ముని వాని. దప్పకచూడ;। వా6*'డోయుదంక! యివ్వారి డప్పి 

వోంద్రావు' మనుడు, నాభూసురాగ్రణి యొల్ల । నని పల్మె(; బల్మిన 'వినుము నీవు 


ఆ. నీరువట్టు శ్రమము. గూరిన నీ మీంది । కరుణ వచ్చినాండం గాదు నాక 
యర్ది. ద్రావు టొప్పు 'ననియె; నా చండాలు । నలుకమెయి నదల్చె నత్తపస్వి. 56 


ప్రతిపదార్థం: ఒక్క= ఒకానొక; మాతంగుండు= హీనజాతివాడు, మాలవాడు; కుక్కలు; చుట్టి= చుట్టూ చేరి; రాన్‌= వస్తుండగా; 
బాణ= బాణాలు; బాణ+ఆసన= ధనుస్సు ఉన్న; పాణియును= చేతులుకలవాడును; దిగంబరుండును= దిక్కులే వ(స్తాలుగా 
గలవాడునూ (దిసమొలవాడు అని అర్థం); మలిన= మురికితో కూడిన; అంగుండును= అవయవములు కలవాడును; అగువా€ 
డు= అయినవాడు; అచ్చ= నిర్మలమయిన; జలంబు= నీరు; తొరంగుచున్‌+*ఉండు= కారుతున్న; మేనితోన్‌= శరీరంతో; తోం 
చెన్‌= కనబడ్డాడు; ఆ+ముని= ఆ ఉదంకుడు; వానిన్‌= వాడిని; తప్పక= తదేకదృష్టితో; చూడన్‌= చూడగా; వాండు= ఆ మాలవాడు; 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 221 
ఓ+ఉదంక!= ఓ ఉదంకా!; ఈ+వారిన్‌= ఈ నా శరీరంనుండి కారుతున్న నీటిని; డప్పి= దప్పిక; పోన్‌= తీరేటట్టుగా; (త్రావుము= 
త్రాగుము; అనుడున్‌= అనగా; ఆ+భూసుర= ఆ బ్రాహ్మణులలో; అగ్రణి= (శ్రేష్టుడు, ఉదంకుడు; ఒల్లన్‌= ఇచ్చగింపను, ఇష్టపడను; 
అని; పల్కెన్‌= పలికెను; పల్కినన్‌= పలుకగా; వినుము; నీవు; నీరువట్టు= దప్పిక; (శ్రమమున్‌= బడలికనూ; కూరినన్‌= పొందగా; 
నీ మీందన్‌= నీ యందలి; కరుణన్‌= దయతో; వచ్చినాండన్‌= వచ్చితిని; కాదు= తగదు; నాక= అనక; అర్థిన్‌= ప్రీతితో; (త్రావుట= 
త్రాగటం; ఒప్పున్‌= తగును; అనియెన్‌= అన్నాడు; ఆ+తపస్వి= ఆ బుషి - ఉదంకుడు; ఆ+చండాలున్‌= ఆ మాలవాడిని; 
అలుకమెయిన్‌= కోపంతో; అదల్చెన్‌= గద్దించాడు. 
తాత్సర్యం: ఇంతలో ఒక మాలవాడు కనిపించాడు. కుక్కలు అతడిచుట్టూ చేరి వస్తున్నవి. అతడిచేతులలో ధనుస్తూ, 
బాణాలూ ఉన్నాయి. వాడి మొలమీద బట్టలు లేవు. అవయవాలన్నీ మురికిపట్టి ఉన్నవి. అతడి శరీరంనుండి నిర్మలమయిన 
నీరు కారుతున్నది. ఉదంకుడు అతడిని తేరిపార చూచాడు. అప్పుడు అతడు 'ఓ ఉదంకా! నా శరీరం నుండి కారుతున్న 
ఈ నీటిని (త్రాగుము' అన్నాడు. దానికి ఉదంకుడు ఇష్టపడలేదు. అంతట ఆ మాలవాడు 'నా మాట వినుము నీవు 
దప్పికతో ఆయాసపడటం తెలిసి, నీ మీది దయతో నేను వచ్చాను. కాదనకుండా నీవు త్రాగటం మంచిది” అని 
అన్నాడు. అప్పుడు ఉదంకుడు అతడిని గద్దించాడు. 


వ. అదల్టిన, నతండు సారమేయంబులుం దాను నంతర్జానంబు సేసె; నా సంయమి వెజంగుపడి, యొక్కింత 
విచారించి, యిక్కపట ప్రచారంబు కృష్ణసంపాదితంబు గావలయు; నని యూహించు సమయంబున, 
నయ్యెడకుం గృష్టుం డరుగుదెంచుటయుం, గనుంగొని, యమ్మహాత్మునితోడ నమ్మునివరుండు. 57 


ప్రతిపదార్థం: అదల్చినన్‌= గద్దించగా; అతండు= ఆ మాలవాడు; సారమేయంబులున్‌= కుక్కలునూ; తానున్‌= తానునూ; 
అంతర్జానంబు+చేసెన్‌= అదృశ్యమయ్యాడు; ఆ సంయమి= ఆ ముని - ఉదంకుడు; వెజుంగుపడి= ఆశ్చర్యపడి; ఒక్క+ఇంత= 
ఒకించుక విచారించి; ఈ+కపట= ఈ మోసంతోకూడిన; (ప్రచారము= వ్యవహారం; కృష్ణ= కృష్ణుడిచేత; సంపాదితంబు= 
కలిగించబడింది; కావలయున్‌= అయి ఉండవచ్చును; అని; ఊహించు= ఊహిస్తున్న; సమయంబునన్‌= సమయాన; ఆ+ఎడకున్‌= 
ఆ చోటికి; ఆ+మహాత్మునితోడన్‌= ఘనుడయిన జీవాత్మ కలవాడితో, శ్రీకృష్ణుడితో; ఆ+మునివరుండు= ఆ మునీశ్వరుడు. 


తాత్సర్యం: ఉదంకుడు గద్దించేటప్పటికి మాలవాడు కుక్కలతోపాటు అదృశ్యమయ్యాడు. అంతట ఉదంకుడు ఆశ్చర్యపడి 
“ఈ కపట వ్యవహారమంతా శ్రీకృష్ణుడిపని అయి ఉండవచ్చును” అని ఊహిస్తున్న సమయంలో, శ్రీకృష్ణుడు అక్కడకు 
వచ్చాడు. అప్పుడు ఆ మహర్షి ఆ మహాత్ముడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. “జలము నిను. దలంపగా నిటు । గలుగునె; చండాలు నొడల. గాటిడు నీరే 

నలఘుగుణ! త్రావుదునె యే । కొలది శ్రమంబైన; వరము కుచ్చిత మయ్యెన్‌.' 58 
ప్రతిపదార్థం: అలఘు= గొప్ప; గుణ= గుణాలు కలవాడా!, శ్రీకృష్ణా! నినున్‌= నిన్ను; తలయంాన్‌= స్మరించగా; జలము= నీరు; 
ఇటు= ఈ (ప్రకారంగా; కలుగును+ఎ?= లభిస్తుందా?; ఏ కొల(ది= ఎంతటి; (శ్రమంబు= కష్టం; ఐనన్‌= అయినప్పటికీ; ఏన్‌= 
నేను; చండాలు= మాలవాడియొక్క; ఒడలన్‌= శరీరంనుండి; కాటెడు= కారుతున్న; నీరు= నీటిని; త్రావుదును+ఎ?= (త్రాగుతానా?; 
వరము= నీ విచ్చిన వరం; కుచ్చితము= తుచ్చము; అయ్యెన్‌= అయింది. 
తాత్సర్యం: 'మహాగుణా! నిన్ను స్మరిస్తే ఈ విధంగా నీరు లభిస్తుందా? ఎంతటి ముప్పు మూడినప్పటికీ నేను 
మాలవాడి దేహంనుండి కారుతున్న నీటిని త్రాగుతానా? నీవు తుచ్చమయిన వరం ఇచ్చావు.” 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 
చ.  అనవుడు గృష్టు. డిట్టులను; 'నాజడింబోయెం బ్రయత్న మెల్ల; నీ 

వనఘ! యెజుంగవైతి; సమయం బొకం డిమ్మెయిం గల్లె; నేర్పడన్‌ 

వినుము; నిలింప వల్లభుని నీకయి వే(డితి నే సుధారసం; 

బనితరసాధ్యమైన శుభ మయ్యెడు భూతి దొలంగె నక్కటా! 59 
ప్రతిపదార్థం: అనవుడున్‌= ఉదంకుడు ఆ విధంగా అనగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; 
అనఘా!= పాపరహితుడా!; ఏర్పడన్‌= స్పష్టంగా; వినుము; అక్కటా!= అయ్యో!; ప్రయత్నము; ఎల్లన్‌= అంతయు; ఆజడిన్‌+పోయెన్‌= 
వ్యర్థమయింది; నీవు; ఎజుంగవు+ఐతివి= తెలిసికొనవయితివి; సమయంబు+ఒకండు= ఒక మంచి సమయం; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; కల్లెన్‌= తటస్థించింది; నేన్‌= నేను; నీకయి= నీకొరకు; నిలింప= దేవతలయొక్క; వల్లభునిన్‌= ప్రభువును, దేవేంద్రుడిని; 
సుధారసంబు= అమృతరసాన్ని; వేండితిన్‌= అర్థించాను; అనితర సాధ్యము= ఇతరులకు సాధింప శక్యంకానిది; ఐన= అయిన; 
శుభము; అయ్యెడు= కలిగే; భూతి= భాగ్యం; తొలంగెన్‌= తొలగిపోయింది. 
తాత్పర్యం: ఉదంకుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు నేను చెప్పేమాటలు స్పష్టంగా వినుము. అయ్యో! చేసిన ప్రయత్నమంతా 
వ్యర్థమయింది. మంచి సమయం తటస్థించిందన్న సంగతి నీకు తెలియదు. నేను నీకొరకు అమృతం ఇమ్మని దేవేంద్రుడిని 
అర్థించాను. ఎవ్వరూ పొందలేని శుభం కలిగే భాగ్యం తప్పిపోయింది కదా! 


వ. అది యెట్లంటేని. 60 
తాత్పర్యం: అది ఎట్లా జరిగిందని అడుగుతావేమో? (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. ఏను సుధ యడుగుటయు, హరి । 'మానవునకు నేల యగు సమర్మ్యత్వము? మే 

లైన తెటి( గొండు గోరుము; । దానిం దగ నిచ్చెదన్‌ ముదం బారంగన్‌.' 61 


ప్రతిపదార్థం: ఏను= నేను; సుధ= అమృతాన్ని; అడుగుటయున్‌= అడుగగా; హరి= ఇంద్రుడు; మానవునకున్‌= మానవుడికి; 
అమర్హత్వము= దేవత్వం; ఏల+అగున్‌= ఎట్టా కలుగుతుంది; మేలు= హితం కలిగించేది; ఐన= అయిన; తెజుంగు= చేయదగ్గ 
దానిని; ఒండు= మరొక దానిని; కోరుము; దానిన్‌= నీవు కోరినదానిని; తగన్‌= సముచితంగా; ముదంబు= సంతోషం; ఆరంగన్‌= 
అతిశయించగా; ఇచ్చెదన్‌= ఇస్తాను. 

తాత్పర్యం: నేను అమృతం అడుగగా ఇంద్రుడు “మానవుడికి దివ్యత్వం ఎట్లా ప్రాప్తిస్తుంది? హితం కలిగించేదీ 
చేయదగిందీ అయిన మరొక దానిని కోరుము. దానిని మహానందంగా ప్రసాదిస్తాను.” 


వ. అనిన నయ్యనిమిషపతి యాననం బాలోకించి. 62 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+అనిమిషపతి= ఆ దేవతలయొక్క (ప్రభువు ఇంద్రుడియొక్క; ఆననంబు= ముఖాన్ని; 
ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఇం(ద్రు డావిధంగా అనగా, నేను ఆ దేవపతి ముఖాన్ని సూటిగా చూచి.(తరువాతి పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 223 

క. “నిను వేడుట మోఘముగా(। జనునే యె ట్లైన నాదు చనవు సెటుప క 
మ్మునిపతికి నమృతరస మి' । మ్మని ప్రార్థించిన మహాత్మ! యాతడు నాతోన్‌. 63 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; వేడుట= అర్జించటం; మోఘము= నిష్ఫలం; కాన్‌= కావటం, చనును+ఏ= తగునా?; ఎట్టు+ఐనన్‌= 
ఏ విధంగానయినా; నాదు= నాయొక్క; చనవు= కోరిక; చెటుపక= వ్యర్థం చేయక; ఆ+మునిపతికిన్‌= ఆ మునీశ్వరుడికి; 


అమృతరసము; ఇమ్ము (ప్రసాదించుము; అని; ప్రార్థించినన్‌= ప్రార్థించగా; మహాత్మ!= పుణ్యాత్మా!, ఉదంకా!; అతండు= ఇంద్రుడు; 
నాతోన్‌=నాతో. 


తాత్సర్యం: 'నిను వేడటం వృథా కావటం తగునా? ఏ విధంగానైనా నా కోరిక వ్యర్థంచేయక ఆ మునీశ్వరుడికి 
అమృతరసాన్ని ప్రసాదించుము' అని ప్రార్థించగా ఇంద్రుడు నాతో. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. సమయంబు చేసికొని వచ్చె; నత్తెఐిం గాకర్ణింపు; మమ్మహిత సౌజన్య ధన్యుండు. 64 


ప్రతిపదార్థం: సమయంబు= ఏర్పాటు; చేసికొని; వచ్చెన్‌= నీ కడకు వచ్చాడు; ఆ+తెజంగు= ఆ విధం; ఆకర్షింపుము= వినుము; 
ఆ+మహిత= ఆ గొప్ప; సౌజన్య= మంచితనంచేత; ధన్యుండు= పొగడదగినవాడు. 


తాత్సర్యం: (ఇంద్రుడు నాతో) ఒక ఏర్పాటుచేసికొని స్స్‌ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తీరు చెప్పుతాను వినుము. తరువాత 
మంచితనంవలన శ్చాఘించదగినవాడయిన అతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. 'మాతంగత్వము దాల్చి, యే నరిగి, సమ్మానించి, యాభార్గవుం 

బ్రీతుం జేసిద; నట్టు లిచ్చిన సుధన్‌ హ్రీదూషిత స్వాంతుండై 

యాతం డొల్లకయున్న నేమి? విను; నా కన్యాయ్యవృత్తంబు గా; 

దీతంత్రంబున కీవ సాక్షి; యని తా నేతెంచె నిన్‌ గానంగన్‌. 65 
ప్రతిపదార్థం: ఏను= నేను; మాతంగత్వము= మాలవాడి ఆకారాన్ని ; తాల్చి= ధరించి; అరిగి= వెళ్ళి, ఆ భార్గవున్‌= ఆ 
భృగుసంతతివాడిని, ఉదంకుడిని; సమ్మానించి= గౌరవించి; పీతున్‌= తృప్తిపొందినవాడినిగా; చేసెదన్‌= చేస్తాను; అట్టులు= ఆ 
విధంగా, సత్కారపూర్వకంగా; ఇచ్చిన= ఇచ్చినట్టి; సుధన్‌= అమృతాన్ని; 'హీ= లజ్ఞచేత; దూషిత= భంగపరువబడిన; 
స్వాంతుండు+ఐ= మనస్సు కలవాడై; అతండు= ఆ ఉదంకుడు; ఒల్లక+ఉన్నన్‌= ఇష్టపడకుంటే; ఏమి; నాకున్‌= నాకు; అన్యాయ్య= 
న్యాయము గాని; వృత్తంబు= ప్రవర్తనం; కాదు; ఈ తంత్రంబునకున్‌= ఈ కల్పనకు; నీవు+అ= నీవే; సాక్షి= సాక్షివి; అని; 
తాను; నిన్‌= నిన్ను; కానంగన్‌= చూడటానికి; ఏతెంచెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: 'నేను చండాలరూపం ధరించి వెళ్ళి సత్కారపూర్వకంగా ఆ ఉదంకుడిని తృప్తిపరుస్తాను. లజ్జతో నే 
నిచ్చిన అమృతాన్ని అతడు ఇష్టపడకపోతే నా కేమిటి? నాకు అధర్మం కానేకాదు. ఈ కల్పనకు నీవే సాక్షివి' అని 
ఇంద్రుడు నిన్ను చూడటానికి వచ్చాడు. 


వ. నీవు ప్రత్యాఖ్యానంబు చేసిన, నతం డంతర్జానంబు చేసిం; గానిమ్ము; దాని కేమి సేయవచ్చు? నా యిచ్చిన 
వరంబు బొంకుగాకుండ నీకు జలం బెప్పుడుం గలుగం జేసిద. 66 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీవు; ప్రత్యాఖ్యానంబు= నిరాకరణం; చేసినన్‌= చేయగా; అతండు= ఇం(ద్రుడు; అంతర్జానంబు చేసెన్‌= 
అదృశ్యమయినాడు; కానిమ్ము; దానికిన్‌= జరిగినదానికి; ఏమి; చేయవచ్చున్‌?= చేయగలం?; నా+ఇచ్చిన= నే నిచ్చిన; వరంబు= 
వరం; బొంకు= అసత్యమయినది; కాకుండన్‌= కాకుండేటట్టుగా; నీకున్‌= నీకు; జలంబు= నీరు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; 
కలుగన్‌= దొరకేటట్టుగా; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: నీవు నిరాకరించేటప్పటికి, ఇంద్రుడు అదృశ్యమయ్యాడు. కాని, జరిగినదానికి మన మేం చేయగలం? 
నేను నీ కిచ్చిన వరం కల్ల కాకుండా నీళ్ళు ఏడాది పొడుగునా దొరికేటట్టు చేస్తాను. 


చ. అనఘ! జలంబు నీవలసినప్పుడు మేఘము లీమరుస్థలం 

బున నొసంగున్‌; భవద్యశము వొంపిరివోవ నుదంక మేఘనా 

మ నుత విహారముల్‌ గలిగి మాన్యత నెప్పుడు నియ్యెడం జరిం 

చును జలదంబు; లింక నను సువ్రత! దూటికు; పోయి వచ్చెదన్‌.' 67 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; సువ్రత!= సదాచారం కలవాడా!; నీవలసినప్పుడు= నీవు ఇష్టపడినప్పుడే; మేఘములు; ఈ 
మరుస్టలంబునన్‌= ఈ ఎడారిలో; జలంబు= నీరు; ఒస(గున్‌= కురిపించును; జలదంబులు= మేఘాలు; భవత్‌= నీయొక్క; 
యశము= కీర్తి; పొంపిరి+పోవన్‌= పెంపొందగా; ఉదంకమేఘ= ఉదంకమేఘము లనే; నామ= పేరుతో; నుత= కొనియాడదగిన; 
విహారములు= వ్యాపించుటలు; కలిగి; మాన్యతన్‌= గౌరవయోగ్యంగా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; ఈ+ఎడన్‌= ఇక్కడ; చరించును= 
తిరుగుతాయి; ఇంకన్‌= ఇంకా; ననున్‌= నన్ను; దూజకు= నిందింపకుము; పోయి వచ్చెదన్‌= వెళ్ళి వస్తాను. 


తాత్పర్యం: పుణ్యాత్మా! సదాచార సంపన్నా! ఈ నిర్జల ప్రదేశంలో నీకిష్టమయినప్పుడు మేఘాలు నీళ్ళు కురిపిస్తాయి. 
నీ కీర్తి పెంపొందేటట్టుగా వాటికి ఉదంకమేఘాలు అనే పేరు కలుగుతుంది. అవి ఇక్కడ చక్కగా వ్యాపించి సంచరిస్తాయి. 
నీ వింక నన్ను నిందింపకుము. వెళ్ళి వస్తాను. 


క. అనినం బ్రీతుం డయ్యెను । ముని; యంతర్జాన కలనమున. గృష్టుండుం 
జనియె; నని చెప్పి మటియును । జనమేజయ నృపతితోడ సంప్రీతి మెయిన్‌. 68 


ప్రతిపదార్థం: అనినన్‌= కృష్ణుడు అనగా; ముని= ఉదంకుడు; ప్రీతుండు= సంతోషించినవాడు; అయ్యెను; కృష్ణుండున్‌= కృష్ణుడునూ; 
అంతర్జాన= అదృశ్యముయొక్క; కలనమునన్‌= స్వీకరణంతో; చనియెన్‌= వెళ్ళాడు; అని; చెప్పి; మటియును; జనమేజయ= 
జనమేజయుడు; నృపతితోడన్‌= రాజుతో; సంప్రీతిమెయిన్‌= మహాసంతోషంతో. 


తాత్పర్యం: ఈ విధంగా కృష్ణుడు చెప్పగా ఉదంకుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. ఈ కథంతా 
జనమేజయునకు చెప్పి ఇంకా. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. వైశంపాయనుం డిట్లనియె. 69 


తాత్పర్యం: వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 225 
ఆ. 'మనుజనాథ! యెప్పుడును మరుదేశంబు । నందు నియతవృత్తి, నద్దుతంబు 
దలకొనంగ, నయ్యుదంక మేఘంబు లొ । కొక్క పుణ్యతిథుల నొలసి కురియు.” 70 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; ఆ+ఉదంకమేఘంబులు; మరుదేశంబునందున్‌= ఆ నిర్జల ప్రదేశంలో; నియత= నియమంతో 
కూడిన; వృత్తిన్‌= విధంగా; అద్భుతంబు= ఆశ్చర్యం; తలకొనంగన్‌= కలుగగా; ఒక్కొక్క= ఆయా; పుణ్య= పవిత్రమైన; తిథులన్‌= 
తిథులలో; ఒలసి= వ్యాపించి; కురియున్‌= వర్షిస్తాయి. 


తాత్పర్యం: 'జనమేజయా! ఉదంకమేఘాలు ఆ నిర్ణల(ప్రదేశంలో నియమం తప్పకుండా ఆశ్చర్యకరంగా ఆయా 
పుణ్యతిథులలో నీళ్ళు కురిపిస్తాయి.” 


వ. అనిన విని జనమేజయుండు 'మునీంద్రా! యుపేంద్రుని శపించుటకు నుతృహించిన యుదంకుం డేమి 
విధంబు తపంబున నమ్మహానుభావంబు నొందె? నెటింగింపవే!' యనుడు నా విభునకు వైశంపాయనుం 
డిట్లనియె. 71 

ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; జనమేజయుండు; మునీంద్రా!= మునులలో శ్రేష్టుడా!; ఉపేంద్రునిన్‌= శ్రీకృష్ణుడిని; 

శపించుటకున్‌= శపించటానికి; ఉత్సహించిన= పూనుకొనిన; ఉదంకుడు; ఏమి విధంబు= ఏ విధమైన; తపంబునన్‌= తపస్సుచేత; 


ఆ+మహత్‌+అనుభవంబున్‌= ఆ గొప్ప మహిమను; ఒందెన్‌= పొందాడు; ఎతింగింపవే?= తెలియజేయుమా!; అనుడున్‌= అని 
అనగా; ఆ విభునకున్‌= ఆ రాజుతో; వైశంపాయనుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వైశంపాయనుడు ఆ విధంగా చెప్పగా జనమేజయుడు 'మునీశ్వరా! ఉదంకుడు శ్రీకృష్ణుడినే శపించటానికి 
పూనుకొన్నాడు కదా! అంతటి మహిమ అతడికి ఏ విధమయిన తపస్సువలన లభించినదో నాకు చెప్పుము” అని 
అడిగాడు. అంతట జనమేజయుడితో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. 


జనమేజయునకు వైశంపాయను. డుదంకుని చరిత్రంబు చెప్పుట (సం. 14-55-1) 


(ఈక 


అతనికి గురుభక్తి కతన జొప్పడియె న । త్తెజింగు పెం; పది విను తెలియ; నతండు 
తన గురుండైన గౌతమునకు శుశ్రూష । నియతిమైం జేయ సస్నేహ భక్తి 

కంబుగ6 బెద్దయు. గాలంబు చనిన, నా! సంయమిపతి శిష్య సమితి కెల్ల 
వివిధవరము లిచ్చి, వీడ్కొల్సి, పుచ్చి, యు। దంకుని దిక్కును దల(ప కుండె; 


ఆ. అత్తపుపరాత్ము-డతినిష్టంబరిచర్య। నడపు, చొక్కనాండు కడును వ్రేంగు 
గలుగునట్టి వంటకట్టియమో పట్టు । గుదియ మోచి తెచ్చె. గురువరేణ్య! 72 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశ శ్రేష్టుడా! ఓ జనమేజయా!; తెలియన్‌= స్పష్టమగునట్టుగా; విను; అతనికిన్‌= ఆ 
ఉదంకుడికి; గురు= గురువునందలి; భక్తి; కతనన్‌= వలన; ఆ+తెజంగు= ఆ విధమైన; పెంపు= మహిమ; అది; చొప్పడియెన్‌= 
కలిగింది; అత(డు= ఆ ఉదంకుడు; తన గురుండు+ఐన= తన గురువయిన; గౌతమునకున్‌= గౌతముడికి; శుశూష= సేవ; 
నియతిమైన్‌= నియమంతో; సస్నేహ= అనురాగంతో కూడిన; భక్తికంబు+కన్‌= భక్తి కలిగేటట్టుగా; చేయన్‌= చేయగా; పెద్దయున్‌= 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 

చాలా; కాలంబు= కాలం; చనినన్‌= కడవగా; ఆ సంయమి= ఆ బుషులయొక్క; పతి= రాజు, గౌతముడు; శిష్య= శిష్యులయొక్క; 
సమితికిన్‌= సమూహానికి; ఎల్లన్‌= అంతటికి; వివిధ= అనేక విధాలైన; వరములు; ఇచ్చి; వీడ్కొల్సి= పోవ అనుమతించి; పుచ్చి= 
పంపి; ఉదంకుని= ఉదంకుడియొక్క; దిక్కు= వైపు; తల(పక= విచారించక; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+తపస్‌ = ఆ తపస్సునందు; 
పర= ఆసక్తి కలిగి; ఆత్ముండు= ఆత్మగలవాడు; అతి= మిక్కిలి; నిష్టన్‌= (శ్రద్దతో; పరిచర్య= సేవ; నడపుచున్‌= చేస్తూ; ఒక్కనాం 
డు= ఒక రోజున; కడును= మిక్కిలి; |వ్రేగు= బరువు; కలుగు+అట్టి= కలిగినదయిన; వంట కట్టియ= వంటకట్టెలయొక్క, 
మోపు; అంజ్ట= మెడ; కుదియన్‌= (క్రుంగేటట్టుగా; మోచి; తెచ్చెన్‌= తెచ్చాడు. 


తాత్సర్యం: జనమేజయా! గురుభక్తివలన ఉదంకుడికి అటువంటి మహిమ కలిగింది. అతడు చాలాకాలం నియమబద్దంగా 
తన గురువైన గౌతముడికి సేవ చేశాడు. మునిపతి అయిన గౌతముడు శిష్యులందరికీ ఆయా వరాలిచ్చి పంపివేశాడు. 
కాని, ఉదంకుడిమాట తలపనే తలపలేదు. అయినప్పటికీ ఉదంకుడు మహానిష్టతో గురు శుశ్రూష చేస్తూనే ఉన్నాడు. 
ఒక రోజున అతడు మెడ దిగబడిపోయేటంత బరువు కలిగిన వంటకట్టెలమోపు తెచ్చాడు. 


క. _ అటు మోచి తెచ్చియం దొక। జట పెద్దయు( దగిలియుండ, సరభసముగ వై 

చుటయు దెగి, మోపుతో ముం । దట నది పడియెను జరాసితచ్చవి మెజియన్‌. 73 
ప్రతిపదార్థం: అటు= ఆ విధంగా; మోచి; తెచ్చి; అందున్‌= ఆ వంటకట్టెల మోపులో; ఒక; జట= జడ; పెద్దయున్‌= మిక్కిలి; 
తగిలి= చిక్కుకొని; ఉండన్‌= ఉండగా; సరభసముగన్‌= వేగంగా; వైచుటయున్‌= కిందపడవేయగా; అది= ఆ జడ; తెగి; జరా= 


ముసలితనంచేత కలిగిన; సిత= తెల్లని; ఛవి= కాంతి; మెజయన్‌= మెరుస్తూ ఉండగా; మోపుతోన్‌= మోపుతోపాటు; ముందటన్‌= 
అతడిముందు; పడియెను= పడింది. 


తాత్సర్యం: ఆ విధంగా వంటకట్టెలమోపు తెచ్చి, ఉదంకుడు వేగంగా కింద పడవేశాడు. అయితే ఆ మోపులో అతనిజడ 
ఒకటి గట్టిగా చిక్కుకొని ఉన్నది. మోన కిందపడవేసినప్పుడు అది తెగి అతడిముందు పడింది. ముసలితనం ముంచుకొని 
రావటంవలన ఆ జడలోని వెండ్రుకలు తెల్లబడిపోయి ఉన్నాయి. 


సీ, దాన నన్నియతండు దనవయఃపాకంబు । నెటి(గి, శోకంబున నేడ్వ, నమ్మ 
హాముని యశ్రువు లంజలి( బట్టంగ । నిజపుత్రిం బనిచె; నన్నీరజాక్షి 
రయమున౦ బట్టి కరంబులు వేండిమి । నెరిసిన విడిచిన, ధరయుం దలరె; 
నమ్ముని యా శిష్యు రమ్మని చేరంగ.। బిలిచి, 'నీ వేటికి నలంతం బొందె!' 


ఆ. _ దనిన, నతండు 'శిష్యులందటిపై( గల । కరుణ మీకుం బెద్దకాల మేని 
మునివరేణ్య! నావలన లేదు; దానికి । నుమ్మలింప కెట్టు లుండవచ్చు?' 74 


ప్రతిపదార్థం: దానన్‌= వెండ్రుకలు తెల్లబడటంచేత; ఆ నియతుండు= ఆ నియమం కలవాడు; తన= తనయొక్క; వయస్‌= 
వయస్సుయొక్క; పాకంబున్‌= పరిణామం; ఎటింగి= తెలిసికొని; శోకంబునన్‌= బాధతో; ఏడ్వన్‌= ఏడువగా; ఆ+మహత్‌+ముని= 
ఆ గొప్పవాడయిన గౌతమ ముని; అ(శ్రువులు= ఉదంకుడి కన్నీళ్ళు; అంజలిన్‌= దోసిటిలో; పట్టంగన్‌= పట్టటానికి; నిజ= 
తనయొక్క; పుత్రిన్‌= కుమార్తెను; పనిచెన్‌= పంపాడు; ఆ+నీరజాక్షి= ఆ తామరపూలవంటి కన్నులు గలది; రయమునన్‌= 
తొందరగా; పట్టి; కరంబులు= చేతులు; వేండిమిన్‌= కన్నీళ్ళవేడిచేత; ఎరిసినన్‌= కాలగా; విడిచినన్‌= వాటిని వదలటంచేత; 


అశ్వమేధపర్వము జ తృతీయాశ్వాసము 227 


ధరయున్‌= భూమికూడా; తలరెన్‌= క్షోభించింది; ఆ+ముని= ఆ గౌతముడు; ఆ శిష్యున్‌= ఆ శిష్యుడైన ఉదంకుడిని; రమ్ము; 
అని; చేరంగన్‌= సమీపించగా; పిలిచి; నీవు; ఏటికిన్‌= ఎందువలన; అలంతన్‌= బాధను; పొందెదు= పొందుతున్నావు; అనినన్‌= 
అనగా; అతండు= ఆ ఉదంకుడు; మునివరేణ్య!= మునులలో శ్రేష్టుడా!; మీకున్‌= మీకు; శిష్యులు; అందజుపైన్‌= అందరిమీదా; 
కల= ఉన్న; కరుణ= దయ; పెద్దకాలము+ఏని= చాలాకాలం గడచినప్పటికినీ; నావలనన్‌= నా యందు; లేదు; దానికిన్‌= 
దయలేకుండటానికి; ఉమ్మలింపక= దుఃఖించక; ఎట్టులు= ఏ విధంగా; ఉండవచ్చున్‌?= ఉండగలను? 


తాత్సర్యం: నియమశాలి అయిన ఉదంకుడు తెల్లబడి నిగనిగలాడుతున్న జడను చూచి వయస్సు గడచి పోయిందని 
గుర్తించి శోకించాడు. అప్పుడు గౌతముడు అతడి కన్నీటిని దోసిట్లో పట్టుకొనటానికి తన కూతురిని పంపాడు. 
ఆమె దోసిట్లో పట్టిన కన్నీళ్ళ వేడికి తనచేతులు కాలేటప్పటికి వాటిని భూమిమీద వదలింది. కన్నీళ్ళ వేడికి భూమికూడా 
క్షోభించింది. అప్పుడు గౌతముడు ఉదంకుడిని దగ్గరకు పిలిచి “ఎందుకు ఏడుస్తున్నా?” వని ప్రశ్నించాడు. దానికి 
ఉదంకుడు 'మహర్షీ! ఎంతో కాలం గడచినప్పటికీ మీకు శిష్యులందరిమీదా ఉన్నదయ నా యందు కలగదాయె. దీని 
కెట్టా శోకించకుండా ఉండగలను? 


వ. _ అనుటయు౦. గృప చిగురొత్తు చిత్తంబుతోడ. 75 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ఉదంకుడు అనగా; కృప= దయ; చిగురొత్తు= పుట్టిన; చిత్తంబుతోడన్‌= మనస్సుతో. 


తాత్సర్యం: అనిన ఉదంకుడి మాటలు వినగానే గౌతముడి మనస్సులో అతడిమీద దయ కలిగింది. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క. “ఎలప్రాయ మిచ్చితిని నీ; కలఘుమతీ! యిచ్చెదను మదాత్మజ, నుల్లం 

బలరంగం బెండిలి గి మ్మని । పలికి, మటియు నా తపస్విపతి యి ట్లనియెన్‌. 76 
ప్రతిపదార్థం: అలఘు= గొప్ప; మతీ= మనస్సు కలవాడా!; నీకున్‌= నీకు; ఎల ప్రాయము= యౌవనం; ఇచ్చితిని= ప్రసాదించాను; 
మత్‌= నా యొక్క; ఆత్మజను= కూతురిని; ఇచ్చెదను= నీకు అర్పిస్తాను; ఉల్లంబు= హృదయం; అలరంగన్‌= ఆనందించగా; 
పెండిలి+కమ్ము= 'పెండ్డాడుము; అని; పలికి; మజియున్‌= ఇంకా; ఆ తపస్విపతి= ఆ గౌతముడు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: 'మహాత్మా! నీకు యౌవనాన్ని ప్రసాదించాను. నా కూతురిని కూడా సమర్పిస్తాను. హృదయానందంతో 
ఆమెను పెండ్లాడుము' అని ఆ బుషీశ్వరుడు ఇంకా ఇట్టా అన్నాడు. 


క. “నీ తేజంబు సహింప(గ। నీ తామరసాక్షి దక్క నెవ్వరికి(దప 
స్స్పీతా! శక్యముగా; దిది  చేతోగతి( జూచి, తగవు సిద్ధించుటకై. 77 


ప్రతిపదార్థం: తపస్‌= తపస్సుయొక్క; స్పీతా= అధిక్యం కలవాడా!; నీ= నీయొక్క; తేజంబు= తేజస్సు; సహింపంగన్‌= ఓర్చుకొనగా; 
ఈ తామరస+అక్షి= ఈ తామరపూలవంటి కన్నులు కలది; తక్కున్‌= తప్ప; ఎవ్వరికిన్‌= ఇతరుల కెవ్వరికీ; శక్యము= సాధ్యం; 
కాదు; ఇది= నా కూతురుయొక్క ఈ శక్తిని; చేతస్‌+గతిన్‌= మనోజ్ఞానం చేత; చూచి= కనుగొని; తగవు= ధర్మం - అనగా 
ఇద్దరికినీ సమానలక్షణం కలగటం అనే ధర్మం; సిద్దించుటకై= (ప్రాప్తించటానికి. 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: మహాతపస్వీ! ఈమె తప్ప ఇతరులెవ్వరూ నీ తేజస్సును సహించలేరు. మీ ఇద్దరకూ సమానధర్మం 
కలిగేటట్లుగా. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. ఇమ్ముద్దియకును. 78 
తాత్పర్యం: ఈ (స్త్రీకి కూడా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క _ తను వొండుగం జేసెద; నది । జననాంతర మెట్టు లట్ల సజ్జననుత! నీ 
వనుమానము దక్కును, యౌ । వనమును గైకొనుము, కన్య వరియింపు తగన్‌. 79 


ప్రతిపదార్థం: సజ్ఞన= మంచివారిచేత; నుత=పొగడబడినవాడా!; తనువు= శరీరం; ఒండుగన్‌= మరియొకవిధంగా ఉండేటట్లుగా; 
చేసెదన్‌= చేస్తాను; అది= ఆ కొత్త శరీరం; జనన+అంతరము= మరియొక జన్మం; ఎట్టులు= ఎట్టిదో; అట్టు+అ= అట్టిదే; నీవు; 
అనుమానము= అనుమానాన్ని; తక్కుము= వదలుము; యౌవనమును= యౌవనాన్ని; కైకొనుము= స్వీకరించుము; కన్యన్‌= నా 
ఈ కూతురిని; తగన్‌= ధర్మయుక్తంగా; వరియింపు= పెండ్లిచేసికొనుము. 


తాత్సర్యం: (ఈమెకు) నూతన శరీరం ప్రాప్తించేటట్లు చేస్తాను. ఆ శరీర ప్రాప్తి పునర్ణన్మం వంటిదే. నీ వే అనుమానం 
పెట్టుకొనవద్దు. యౌవనవంతుడవై నా కుమార్తెను పెండ్లాడుము. 


వ. అధర్మంబు గాకుండు నట్లుగా వరంబిచ్చితి నని యనుగ్రహించి, యక్కన్యకారత్నంబునకును. 80 


ప్రతిపదార్థం: అధర్మంబు= అధర్మము; కాక+ఉండు+అట్టు+కాన్‌= కాకుండేటట్టుగా; వరంబు= వరాన్ని; ఇచ్చితిన్‌= ఇచ్చాను; 
ఇ ౧ ౧ 
అని; అను[గ్రహించి= దయచూపి; ఆ కన్యకారత్నంబునకున్‌= ఉత్తమురాలయిన ఆ కన్యకు కూడా. 


తాత్సర్యం: ఇది అధర్మం కాకుండేటట్టుగా వర మిచ్చాను' అని గౌతముడు దయచూపి ఆ ఉత్తమకన్యకు కూడా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
చ.  తనులత యొండు చేసిన, నుదంకుడు యౌవనలక్ష్మి. దాల్చి య 

వ్వనిత వివాహమయ్యె నృపవర్య! పదంపడి యమ్మునీంద్రుతో 

'నను( బనిగొండు మీరలు మనంబున నెద్ది దలంచి వేడ్కసే 

సిన నది దెత్తు; మీకరుణ( జేసియ కల్లెడు నాకు శక్తియున్‌.' 81 


ప్రతిపదార్థం: నృపవర్య!= రాజోత్తమా!; తనులత= అందమయిన తీగవంటి దేహాన్ని; ఒండు= మరొకటి; చేసినన్‌= కలిగించగా; 
ఉదంకుండు= ఉదంకుడు; యౌవన లక్ష్మిన్‌= యౌవన సంపదను; తాల్చి= ధరించి; ఆ వనితన్‌= ఆ (స్త్రీని; వివాహము+అయ్యెన్‌= 
పెండ్లాడాడు; పదంపడి= తరువాత; ఆ ముని+ఇంద్రుతోన్‌= ఆ మునిశ్రేష్టుడితో; ననున్‌= నన్ను; పనిగొండు= ఆజ్ఞాపించండి; 
మీరలు= మీరు; మనంబునన్‌= మనస్సులో; ఎద్ది= దేనిని; తలంచి= అనుకొని; వేడ్క+చేసినన్‌= ఆపేక్షిస్తారో; అద్ది= దానిని; 
తెత్తున్‌= తెస్తాను; మీ= మీయొక్క; కరుణన్‌+చేసి+అ= దయవలననే; నాకున్‌= నాకు; శక్తియున్‌= శక్తికూడా; కల్గెడున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: అందమైన తీగవంటి శరీరాన్ని కలిగించాడు. రాజోత్తమా! ఉదంకుడు యౌవనం పొంది గురుపుత్రిని 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 229 
వివాహం చేసికొన్నాడు. తరువాత అతడు గౌతముడితో “మీరు న న్నాజ్ఞాపించండి. మీరు ఆపేక్షించిన దానిని తీసికొని 
వస్తాను. ఈ పని చేయటానికి కావలసిన శక్తి నాకు మీ దయవలననే సమకూరుతుంది. 


క. అని విన్నపంబు సేసిన । విని దక్షిణం బ్రీతియగుట వే జొరులకు6గా 
కనఘ! భవదీయ చరితం । బున జూవే నాకు ననియె ముని మనుజేంద్రా! 82 


ప్రతిపదార్థం: అని; విన్నపంబు+చేసినన్‌= మనవిచేయగా; ముని= గౌతముడు; విని; అనఘ!= పాపరహితుడా!; నాకున్‌= నాకు; 
దక్షిణన్‌= గురుదక్షిణచేత; ప్రీతి= సంతోషం; అగుట; వేణు+ఒరులకున్‌+కాక= ఏ ఇతరులవలన కాక; భవదీయ= నీయొక్క; 
చరితంబునన్‌= నడవడివలననే; చూవే!= సుమా!; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఉదంకుడు విన్నవించుకొన్నాడు. అప్పుడు గౌతముడు 'పుణ్యాత్మా! ఇతరులవలన గాక; నీ 
నడవడిచేతనే నాకు దక్షిణవలన కలిగే సంతోషం లభిస్తుంది' అని అన్నాడు. నీ సత్రవర్తనయే నాకు గురుదక్షిణ' అని 


అరం. 
యి 


తే. అంత నిలువక మునిపత్ని కత(డు భక్తి। నెజంగి తల్లి! మీ రానతియిండు, మీకు 
వలయునట్టి పదార్థ మవశ్యమును స। మాహరింతు నే, ననుటయు నయ్యహల్య. 83 


ప్రతిపదార్థం: అతండు= ఆ ఉదంకుడు; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగకుండా; మునిపల్నికిన్‌= గౌతమముని భార్యకు; 
భక్తిన్‌= భక్తితో; ఎజంగి= నమస్కరించి; తల్లి!= అమ్మా!; మీరు; ఆనతి+ఇండు= సెలవియ్యండి; మీకున్‌= మీకు; వలయు+అట్టి= 
కావలసినటువంటి; పదార్థము= పదార్థాన్ని; అవశ్యమును= తప్పకుండా; నేను; సమాహరింతున్‌= తెస్తాను; అనుటయున్‌= అనిన 
తరువాత; ఆ+అహల్య= ఆ గౌతముడి భార్య అయిన అహల్య. 


తాత్సర్యం: గురువు మాటలు విన్న తరువాత కూడా ఉదంకుడు ఊరుకొనలేదు. అతడు గురుపత్నికి భక్తితో నమస్కరించి 
“అమ్మా! మీరయినా సెలవియ్యండి. మీకు కావలసిన పదార్ధాన్ని నేను తప్పకుండా తీసికొని వస్తాను" అని అన్నాడు. 
అప్పుడు గౌతముడి భార్య అయిన అహల్య. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. “వలవదు; లాంతి వాండవె? భవద్గుణతోషిత గౌతమాంచి తో 
క్తులు మది నూ(దు మన్నను నకుంఠిత చిత్తత నొత్తి పల్కెన 
య్యలఘుతపస్వి యాసతి ప్రియంబున మి త్రసహాఖ్యు దేవికుం 
డలములు దెమ్ము; నాకు బ్రకటంబుగ. బెంపు వహింపు తమ్ముడా! 84 


ప్రతిపదార్థం: వలవదు= వద్దు; లాంతి వాండవు+ఎ= నీవు పరాయివాడవా; భవత్‌= నీయొక్క; గుణ= సుగుణాలచేత; తోషిత= 
సంతోషించిన; గౌతమ= గౌతముడియొక్క; అంచిత= సమంజసాలయిన; ఉక్తులు= మాటలు; మదిన్‌= మనస్సులో; ఊ(దుము= 
నిలుపుము; అన్నను= ఈ విధంగా గురుపత్ని అనిన తరువాతకూడా; ఆ అలఘు= ఆ గొప్ప; తపస్వి= ముని; అకుంఠిత= 
అడ్డగింప సాధ్యంకాని; చిత్తతన్‌= సంకల్పంతో; ఒత్తి= బలవంతంచేసి; ప్రియంబునన్‌= (ప్రీతితో; పల్కెన్‌= పలికాడు; ఆ సతి= ఆ 
ఉత్తమ (స్తీ, అహల్య; తమ్ముండా!; మిత్రసహ= మిత్రసహుడను; ఆఖ్యు= పేరుగలవాడియొక్క; దేవి= పట్టపురాణియొక్క; 
కుండలములు= చెవి పోగులు; నాకున్‌= నాకొరకు; తెమ్ము= తీసికొని రమ్ము! ప్రకటంబుగన్‌= (ప్రసిద్దంగా; పెంపు వహింపు= 
ఘనత కెక్కుము. 


948 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. యాదవుల నాదరింపక | యాదవి( దోడ్మొని కిరీటి యరిగెను గంభీ 

రోదధి( గరముల నీ(దం । గా దనక కడంగి నధికగర్వోద్దతు( దై. 204 
ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడు; యాదవులన్‌= యాదవుల్ని; ఆదరింపక= లెక్కపెట్టక; యాదవిన్‌= యాదవకాంతను; 
తోడ్కొని= వెంటతీసికొని; అరిగెను= వెళ్ళాడు; గంభీర+ఉదధిన్‌= లోతైన మహాసముద్రాన్ని; కరములన్‌= చేతులతో; ఈం 
దన్‌+కాదు+అనక= ఈదటం సాధ్యం కాదనకుండా; అధిక, గర్వ+ఉద్దతుండు+ఐ= మిక్కిలిగర్వంతో విజృంభించినవా డై 
కడంగెన్‌= పూనుకొన్నాడు. 
తాత్పర్యం: యాదవులను లెక్కపెట్టక అర్జునుడు యాదవకాంతను తోడ్కొని వెళ్ళాడు. లోతైన మహాసముద్రాన్ని 
చేతులతో ఈదటం సాధ్యం కాదని తెలిసికొనకుండా గర్యాతిశయంతో విజృంభించి ఈ పనికి పూనుకొన్నాడు. 


మత్తకోకిల. 

ఏల పార్లుపరాక్రనుంబు సహింప? నాతని నాహవ 

థి 

వ్యాలు నిప్పడ పట్టి తెత్తము; వాతధూతదవానల 

జ్వాలకున్‌ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్‌ 

దేలిపోవక చక్కనయ్యెడు ధీరు లెవ్వరు పోరిలోన్‌. 205 
ప్రతిపదార్థం: పార్టు, పరాక్రమంబున్‌= అర్జునునియొక్క పరాక్రమాన్ని; సహింపన్‌= ఒఓర్చుకొనటం; ఏల= ఎందుకు? 
ఆహవ, వ్యాలున్‌= యుద్దంలో పొగరుపట్టిన ఏనుగువంటివాడిని; అతనిన్‌= అతనిని; ఇప్పుడు+అ; పట్టితెత్తము= పట్టి 
తెస్తాము; వాత, ధూత, దవానల, జ్వాలకున్‌= గాలిచే కదలింపబడిన దావాన్నిజ్యాలకు; వనరాళి, వేలకున్‌= సముద్రం ఉప్పెనకు; 


అసంఖ్య, యాదవ, సేనకున్‌= అంతులేని యాదవ సైన్యానికి; పోరిలోన్‌= యుద్దంలో; తేలిపోవక= తొలగిపోక; చక్కన+అయ్యెడు= 
ఎదుట నిలువగల; ధీరులు= ధైర్యవంతులు; ఎవ్వరు?= ఎవరు? 


తాత్సర్యం: అర్జునునిపరా(క్రమాన్ని సహించటం ఎందుకు? యుద్దంలో మదించిన ఏనుగువంటి అతడిని పట్టుకొని 
తీసికొనివద్దాము. గాలిచే రగుల్కొన్న దావాగ్ని జ్వాలకు, సముద్రపుటుప్పెనకు, అంతులేని యాదవసైన్యానికి యుద్దంలో 
తొలగిపోకుండా ఎదరు నిలువగలిగిన ధైర్యవంతులెవరు? 


విశేషం: అలం: దీపకం, ఉపమ. వృత్తలక్షణాలకు చూడు; ఆది.1.153.విశేషం. 


వ. అని విజృంభించి విలయసమయ సముద్దూత వారాశియుంబోలె ఘూర్ణిల్లుచున్న యాదవవీరుల వారించి 
వాసుదేవుం జూచి, బలదేవుం డి ట్లనియె. 206 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; విజృంభించి= అతిశయించి; విలయ, సమయ, సముద్దూత, వారాశియున్‌+పోలెన్‌= 


ప్రళయకాలంలో మిక్కిలి వృద్ది పొందింపబడిన సముద్రంవలె; ఘూర్లిల్లుచున్‌+ఉన్న= తిరుగుపడుతున్న; యాదవ, వీరులన్‌= 
యాదవవీరుల్ని; వారించి= అడ్డగించి; వాసుదేవున్‌= శ్రీకృష్ణుణ్లి; చూచి; బలదేవుండు= బలరాముడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని విజృంభించి ప్రళయకాలంలో పొంగిన మహాసము[ద్రంవలె తిరుగుడుపడుతున్న యాదవ వీరులను 
ఆపి, శ్రీకృష్ణునితో బలరాముడు ఇట్టా అన్నాడు. 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: (అహల్య) 'నాయనా! ఈ పని వద్దు, నీవు మాకు పరాయివాడవా? నీ సద్దుణాలకు సంతోషించిన 
గౌతములవారు చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకొమ్ము' అని అన్నది. అయినప్పటికీ ఉదంకుడు స్థిరచిత్తుడై 
పట్టుపట్టాడు. అప్పు డామె ప్రీతితో “తమ్ముడా! మిత్రసహుడి దేవేరి చెవిపోగులు నాకు తెచ్చి ఇమ్ము. లోకంలో 
ఘనత కెక్కుము.' 


వ. అనియిట్లు పనిచిన నాతండు ప్రీతుండయి యప్పనికిం జనియె. బదంపడి గౌతము('డుదంకునిం బొడగాన; 
మెచట నున్నవాణ డని యహల్య నడిగిన నా భృగువంశవరుం డరిగిన తెబింగెటబింగించిన, నద్దయాళుం 
డద్దేవి యాననం బాలోకించి. 85 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; ఆతండు= ఆ ఉదంకుడు; ప్రీతుండు+అయి= సంతోషించినవాడై; 
ఆ పనికిన్‌= ఆ చెవిపోగులు తెచ్చేపనిమీద; చనియెన్‌= వెళ్ళాడు; పదంపడి= తరువాత; గౌతముడు; ఉదంకునిన్‌= ఉదంకుడిని; 
పొడగానము= చూడము; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నవాండు= ఉన్నాడు; అని; అహల్యన్‌= భార్య అయిన అహల్యను; అడిగినన్‌= 
అడుగగా; ఆ భృగు= ఆ భృగుమహర్షియొక్క; వంశ= వంశంలో; వరుండు= శ్రేష్టుడు - ఉదంకుడు; అరిగిన= వెళ్ళిన; తెజుంగు= 
తీరు; ఎజీంగించినన్‌= తెలియజేయగా; ఆ దయాళుండు= ఆ కనికరం కలవాడు; ఆ దేవి= భార్య అగు అహల్యయొక్క; 
ఆననంబు= ముఖాన్ని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అని, ఈ విధంగా అహల్య ఆజ్ఞాపించగా ఉదంకుడు సంతోషించి ఆపనిమీద వెళ్ళిపోయాడు. తరువాత 
గౌతముడు 'ఉదంకుడిని ఎక్కడా చూడము. అతడు ఎక్కడకు వెళ్ళాడు” అని అహల్యను అడిగాడు. ఆమె ఉదంకుడు 
వెళ్ళిన పనిని గూర్చి చెప్పింది. అప్పుడు ఆ గౌతముడు భార్యముఖం చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఆ సౌదాస నరేంద్రుం । డాసుర చరితుండు; శాప మాతని నటు కా 

జేసిన యది; మానుషమాం । సాసక్తుం డగు టెటుంగ డమ్ముని యతనిన్‌. 86 
ప్రతిపదార్థం: ఆ సౌదాస= ఆ సౌదాసుడనే; నర+ఇంద్రుండు= రాజు; ఆ సుర= రాక్షస సంబంధమయిన; చరితుండు= నడవడి 
కలవాడు; శాపము; అతనిన్‌= ఆ రాజును; అటు= ఆ విధంగా; కాన్‌= అయ్యేటట్టు; చేసిన+అది= చేసినది; ఆ ముని= ఆ 


ఉదంకుడు; అతనిన్‌= ఆ సౌదాసుడిని; మానుష= మనుష్య సంబంధమయిన; మాంస= మాంసమందు; ఆసక్తుండు= పీతిగలవాడు; 
అగుట= అయ్యుండటం; ఎయుంగండు= తెలియడు. 


తాత్పర్యం: ఆ సౌదాసుడు రాక్షస ప్రవృత్తి గలవాడు. ఒకానొకశాపం అతడిని ఆ విధంగా చేసింది. అతడికి మనుష్యమాంసం 
చాలా ఇష్టమనే విషయం ఉదంకుడికి తెలియదు. 


సీ. అకట! యెట్లగునొక్కొ!' యనుపల్కుకృపదోంపం। బలికిన, నమ్ముగ్ధ భయము గొనుచు, 
'నెలుంగ నిట్లగుట, మునీశ్వర! నా మీ(ది। దయ చిగురొత్త నాతనికిం గీడు 
రా కుండునట్లుగాం జేకొని కావవే । యనిన నా సంయమి 'యంత వెటివ 
నేల? యే నతనికి నెడరు రానీ' నని । తగ నూజడించె; నుదంకుం డరిగి 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 231 
ఆ మనుజ రక్తసిక్త తనువును, గోర మీ । సములు, వృత్తలోచనములు నైన 
యుగ్రమూర్తితోడ నొక్కశూన్యాటవి । నెలమి నున్న యన్నరేంద్రు. గాంచె. 87 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; ఎట్టు= ఏ విధంగా; అగున్‌+ఒక్కొ= జరుగుతుందో; అను= అనే; పల్కు= మాట; కృప= 
దయ; తోయన్‌= వెల్లడి అయ్యేటట్టు; పలికినన్‌= పలుకగా; ఆ+ముగ్గ= ఆ పొరపాటు చేసిన (స్తీ అహల్య; భయము గొనుచున్‌= 
భయపడుతూ; ముని+ఈశ్వర!= మునిశ్రేష్టా!; ఇట్టు= ఈ విధంగా; అగుట= సంభవించటం; ఎణు(గన్‌= తెలియను; నా 
మీందన్‌= నా యందు; దయ; చిగురొత్తన్‌= పుట్టగా; ఆతనికిన్‌= ఆ ఉదంకుడికి; కీడు; రాక= కలుగక; ఉండు+అట్టు+కాన్‌= 
ఉండేటట్లుగా; చేకొని= సం(గ్రహించి; కావవే!= కాపాడుమా!; అనినన్‌= అనగా; ఆ+సంయమి= ఆ బుషి అంత= అంతగా; 
వెజవన్‌= భయపడటం; ఏల?= ఎందుకు?; ఏను= నేను; అతనికిన్‌= ఆ ఉదంకుడికి; ఎడరు= ఆపద; రానీను= రానీయను; 
అని; తగన్‌= తగిన విధంగా; ఊజడించెన్‌= ఓదార్చాడు; ఉదంకుడు; అరిగి= వెళ్ళి; ఒక్క= ఒకానొక; శూన్య= పాడువడిన; 
అటవిన్‌= అడవిలో; మనుజ= మనుష్యులయొక్క; రక్త= నెత్తురుచేత; సిక్త= తడిసిన; తనువును= శరీరాన్ని; కోరమీసములు= 
చివర సన్నగా ఉన్న పెద్దమీసాలు; వృత్త= గుండ్రని; లోచనములున్‌= కన్నులూ; ఐన= కలిగిన; ఉ(గ్ర= భయంకరమయిన; 
మూర్తితోడన్‌= ఆకారంతో; ఎలమిన్‌= ధైర్యంగా; ఉన్న; ఆ+నర+ఇంద్రున్‌= ఆ రాజును; కాంచెన్‌= చూచాడు. 

తాత్పర్యం: అయ్యో! ఇంకేమి జరుగుతుందో అని గౌతముడు అన్నాడు. ఆ మాటలు విని అహల్య భయపడుతూ 
'మునీంద్రా! ఇట్టా జరుగుతుందని నాకు తెలియదు. నా యందు దయకలిగి ఉదంకుడికి ఏ కీడూ కలుగకుండా 
రక్షించండి" అని అన్నది. అప్పుడు గౌతముడు “ఎందుకు అంతభయం? అతడికి ఏ ఆపదా రానియ్యను' అని 
ఆమెను ఓదార్చాడు. ఉదంకుడు వెళ్ళీ వెళ్ళీ ఒక నిర్ణనారణ్యంలో ధైర్యంగా ఉన్న సౌదాసుడిని చూచాడు. అతడి ఒళ్ళంతా 
మనుష్యుల రక్తంతో తడిసి ఉన్నది. కన్నులు గుండ్రంగా ఉన్నవి. అతడి మీసాలు పొడవై కొసదేలి ఉన్నాయి. అతడి 
ఆకారం భయంకరంగా ఉన్నది. 


క. ముని యిట్లు నెమ్మి: గాంచిన(। గని యత. 'డాశొనుటం జేసి గాసిలి యెచ్చోం 


గను వాండనొ? తగు భక్ష్యం? | బనుచుండ(గ వచ్చితివి ప్రియంబుగి ననుడున్‌. 88 


ప్రతిపదార్థం: ముని= ఉదంకుడు; ఇట్టు= ఈ విధంగా; నెమ్మిన్‌= ధైర్యంతో; కాంచినన్‌= తనను చూడగా; అతండు= ఆ 
సౌదాసుడు; కని= చూచి; ఆకొనుటన్‌+చేసి= ఆకలిగొని ఉండటంచేత; గాసిలి= బాధపడి; ఎచ్చోన్‌= ఎక్కడ; తగు= తగిన; 
భక్ష్యంబు= తినుబండాన్ని; కనువాండను+ఒ= చూడగలుగుతానో అని; అనుచున్‌+ఉండంగన్‌= అనుకొంటూ ఉండగా; ప్రియంబు+ 
కన్‌= ప్రీతి కలిగేటట్టుగా; వచ్చితివి= వచ్చావు; అనుడున్‌= అనిన తరువాత. 


తాత్పర్యం: ఉదంకుడు ధైర్యంగా తనను చూడటం సౌదాసుడు చూచాడు. అప్పుడు అతడు “ఆకలితో బాధపడుతూ 
ఈ వేళ తినటానికి తిండి ఎక్కడ చూడగలుగుతానో? అని అనుకొంటున్నాను. సమయానికి సంతోషం కలిగేటట్టు 
నీవు వచ్చావు” అని అన్నాడు. ఆ విధంగా అనిన తరువాత. 


వ. ఉదంకుండతని కిట్లనియె. 89 
ప్రతిపదార్థం: ఉదంకుడు; అతనికిన్‌= అతడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఉదంకుడు అతడితో ఇట్లా అన్నాడు. 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. 'గురుకార్యంబునకై భూ। వర! నిన్నుం గాన నేను వచ్చితి; గుర్వ 

ర్ట రతులు హింస్యులు గా; రి। టరయక యాడుదె యధర్మ మగు మాట నృపా! 90 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ!; గురు= గురువుయొక్క; కార్యంబునకున్‌+ఐ= పనిమీద; నేను; నిన్నున్‌= నిన్ను; కానన్‌= 
చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను; నృపా!= రాజా! గురు= గురువుయొక్క; అర్థ= ప్రయోజనమందు; రతులు= ఆసక్తికలవారు; 
హింస్యులు= చంపదగినవారు; కారు; ఇట్టు= ఈ విధంగా; అరయక= ఆలోచించక; అధర్మము= ధర్మం కానిది; అగు= అయిన; 
మాట; ఆడుదు+ఎ?= పలుకుతావా? 
తాత్సర్యం: రాజా! గురువుగారి పనిమీద నిన్ను చూడటానికి వచ్చాను. గురువుల ప్రయోజనంపట్ల ఆసక్తిగలవారు 
చంపదగినవారు కానేకారు. ఈ విధంగా నీవు ఆలోచింపక అధర్మమయిన మాట పలుకుతావా? 


వ. అనుటయు. 91 
తాత్సర్యం: ఈ విధంగా ఉదంకుడు అనిన తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “దినమున మూ(డవ యామం । బున నపరార్దంబు యోగ్యముగ నాహారం 
బునకుం గల్పించిరి నా। కనిమిషు, లటు గాన మాన; నాంకలి పుత్తున్‌.” 92 


ప్రతిపదార్థం: అనిమిషులు= దేవతలు; దినమునన్‌= దినమునందు; మూండు+అవ= మూడో; యామంబునన్‌= జాములో; 
అపర= రెండో; అర్రంబు= సగభాగం; నాకున్‌= నాకు; ఆహారంబునకున్‌= తిండికి; యోగ్యము+కన్‌= తగినదిగా; కల్పించిరి= 
నిర్ణయించారు; అటు+కాన= అందుచేత; మానన్‌= నిన్ను తినకుండా మానను; ఆంకలి= నా ఆకలి; పుత్తున్‌= తీర్చుకొంటాను. 


తాత్సర్యం: 'దేవతలు ప్రతిరోజూ మూడోజాములోని రెండోభాగంలో నేను తిండి తినటానికి తగినదిగా నిర్ణయించారు. 
కాబట్టి నిన్ను తినకుండా మానను. తిని నా ఆకలి తీర్చుకొంటాను.' 


(ఈక 


అని పల్కెసౌదాసు(; డమ్ముని 'యట్లేని । నధిప! మద్దురు కార్య మాచరించి, 
వచ్చెద మగుడ నవశ్యంబు; నా మాట । నన్ఫతంబు చొరదు; నీ వర్థికోటి 
కిష్టపదార్థంబు లిత్తు; పాత్రమ యేను; । గురులకు( గాంగ నా కోరు కోర్కి 
నీవ తీర్తని కృత నిశ్చయత్వంబున । నరుగుదెంచిన వా(డి ననుడు నృపతి 


ఆ. 'యట్లకాక; యేమి యర్థించి వచ్చితి; చెప్పు “మనిన నతండు చిత్త మలర 
'ననఘ! నీదు పత్ని యర్జిమై ధరియించు । కుండలంబు' లని యతండు సెప్పె. 93 


ప్రతిపదార్థం: అని; సౌదాసు(డు; పల్కెన్‌= అన్నాడు; ఆ+ముని= ఆ ఉదంకుడు; అధిప!= రాజా!; అట్టు+ఏని= అట్టయితే; 
మత్‌= నా యొక్క; గురు= గురువుయొక్క; కార్యంబు= పని; ఆచరించి= చేసి; అవశ్యంబు= తప్పక; మగుడన్‌= మరలా, తిరిగి; 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 233 
వచ్చెదన్‌= వస్తాను; నా= నాయొక్క; మాటన్‌= మాటయందు; అనృతంబు= అసత్యం; చొరదు= కలుగదు; నీవు; అర్థి= 
యాచకులయొక్క; కోటికిన్‌= సమూహానికి; ఇష్ట= ప్రీతి పాత్రమయిన; పదార్థంబులు= పదార్థాలను; ఇత్తు= ఇస్తావు; ఏను= నేను; 
పాత్రము+అ= యోగ్యుడినే; గురులకున్‌= గురువులకు; కాంగన్‌= ప్రయోజనం కలిగేటట్టుగా; నా కోరు= నేను కోరుతున్న; 
కోర్కి= కోరిక; నీవు+అ= నీవే; తీర్తు(వు)= నెరవేరుస్తావు; అని; కృత= చేయబడిన; నిశ్చయత్వంబునన్‌= నిశ్చయధర్మంతో, 
నిశ్చయంచేసికొని; అరుగుదెంచినవాండన్‌= వచ్చినవాడిని; అనుడున్‌= అని అనగా; నృపతి= రాజు సౌదాసుడు; అట్టు= అట్టే; 
కాక= అగునుగాక; ఏమి= దేనిని; అర్థించి= కోరి; వచ్చితి= వచ్చావు; చెప్పుము; అనినన్‌= అనగా; అతండు= ఆ ఉదంకుడు; 
చిత్తము= మనస్సు; అలరన్‌= సంతోషించగా; అనఘ!= పాపంలేనివాడా!; నీదుపత్ని= నీ భార్య; అర్థిమైన్‌= ప్రీతితో; ధరియించు= 
ధరించే; కుండలంబులు= చెవిపోగులు; అని; చెప్పెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: అని సౌదాసుడు అన్నాడు. అప్పుడు ఉదంకుడు 'రాజా! అట్లయితే నేను నా గురువుగారి పని తీర్చి 
తప్పకుండా తిరిగి వస్తాను. నా మాట కల్లగాదు. నీవు యాచకుల కిష్టమయిన పదార్థాలను దానంచేస్తావు. నేను యోగ్యుడినే! 
గురువుగారికి ప్రయోజనం కలిగేటట్టుగా నేను కోరే కోరికను నీవే తీరుస్తావని నిశ్చయించుకొని వచ్చాను' అని అన్నాడు. 
అంతట రాజు “అట్టే అవుతుందిలే! నీవు దేనిని కోరి వచ్చావు?” అని అడిగాడు. ఆ మాటకు సంతోషించి ఉదంకుడు 
'పుణ్యాత్మా! నీ భార్య పరమట్రితితో ధరించే కుండలాలే కోరి వచ్చాను” అని చెప్పాడు. 


వ. చెప్పినవినియమ్మనుజవరుం 'డొరులధనం బిచ్చు వారలు గలరె? కుండలంబు లడుగ కొండెద్దేనియు నడుగు” 
మనుటయు, నాసంయమి 'నీవు నెపంబిడి త్రోవం గలవా(డవు గావే నన్యవస్తువు లొల్ల' నని పలికిన, నా 
భూవల్లభుం డమ్మాట కియ్యకొని, 'యాన్నాతి యున్న చోటికిం జను; మే బుత్తెంచితి, నని చెప్పి, నీ వాంఛితం 
బెటింగింపు' మని నియోగించిన, నమ్ముని 'యద్దేవి యెచ్చోట నున్న యది? యని యడిగిన నప్పుడమిటే. 
“డల్లదె తన్నివాస ప్రదేశం” బని చూపినం బోయి. 94 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= ఉదంకుడు చెప్పగా; విని; ఆ+మనుజవరుండు= ఆ నరపతి సౌదాసుడు; ఒరుల= ఇతరులయొక్క; 
ధనంబు= డబ్బు; ఇచ్చువారలు= ఇచ్చేవారు; కలరు+ఎ?= ఉన్నారా?; కుండలంబులు; అడుగక= అడుగకుండా; ఒండు= 
మరియొకటి; ఎద్ది+ఏనియున్‌= ఏదైనా; అడుగుము; అనుటయున్‌= అనగా; ఆ+సంయమి= ఆ ముని ఉదంకుడు; నీవు; 
నెపంబు+ఇడి= వంకపెట్టి; త్రోవన్‌+కలవాండవు= (త్రోసిపుచ్చగలవాడవు; కావు; ఏను= నేను; అన్య= ఇతరములయిన; వస్తువులు; 
ఒల్లన్‌= కోరను; అని; పలికినన్‌= పలుకగా; ఆ+భూవల్లభుండు= భూపతి సౌదాసుడు; ఆ+మాటకున్‌= ఆ మాటకు; ఇయ్యకొని= 
ఒప్పుకొని; ఆ+నాతి= ఆ స్త్రీ (సౌదాసుడి భార్య); ఉన్న; చోటికిన్‌= చోటికి; చనుము= వెళ్ళుము; ఏన్‌= నేను; పుత్తెంచితిన్‌= 
పంపితిని; అని; చెప్పి; నీ= నీ యొక్క; వాంఛితంబు= కోరిక; ఎటీంగింపుము= తెలియజేయుము; అని; నియోగించినన్‌= 
నియమించగా; ఆ+ముని= ఆ ముని; ఆ దేవి= ఆ పట్టపురాణి; ఏ+చోటన్‌= ఎక్కడ; ఉన్న+అది= ఉన్నది; అని; అడిగినన్‌= 
అడుగగా; ఆ+పుడమి= ఆ భూమియొక్క; టేండు= రాజు; అల్ల+అది+ఎ= ఆ కనబడుచున్నదే; తత్‌= ఆమెయొక్క; నివాస 
ప్రదేశంబు= నివసించే చోటు; అని; చూపినన్‌= చూపగా; పోయి. 


తాత్సర్యం: ఉదంకుడు చెప్పినమాటలు విని సౌదాసుడు 'పరాయివారి సొమ్ము దానం చేసేవారు ఎక్కడయినా ఉన్నారా? 
కుండలాలు తప్ప ఇంకేమయినా అడుగుము' అని అన్నాడు. అప్పుడు ఉదంకుడు 'నీవు ఏదో వంకపెట్టి నా కోరికను 
త్రోసిపుచ్చే వాడవు కావు. నేను ఇతర వస్తువులకు ఇష్టపడను” అని చెప్పాడు. సౌదాసుడు ఉదంకుడి మాటలు ఒప్పుకొని 
నీవు నా ధర్మపత్ని ఉన్నచోటికి వెళ్ళుము. నేను పంపానని చెప్పి నీ కోరిక ఆమెకు తెలియజేయుము” అని నియోగించాడు. 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పుడు ఉదంకుడు 'అయితే ఆ దేవి ఎక్కడ ఉన్నది?” అని ప్రశ్నించాడు. దానికి సౌదాసుడు 'అదిగో ఆ కనబడేదే 
ఆమె నివసించే చోటు” అని చూపి చెప్పాడు. ఉదంకుడు సౌదాసుడు చూపిన చోటికి వెళ్లాడు. 


సీ.  అద్దేవింగని యతందట్ల చెప్పిన 'ముని। వల్లభ! నా కానవాలు దెమ్ము 
నృపుపాల' ననియె నన్నెలంత; యుదంకుండు । చనుదెంచి విభు నభిజ్ఞాన మడిగి; 
నాతం'డీగతి సేమ మగు నని నిష్టింప । రా; దిది వెలిగా(గ లేదు వేటి 
గతియును ననుపలు కతివకు నా యిచ్చు । వర్ణితాభిజ్ఞాన నిర్ణయముగ 


ఆ. _ జెప్పు; మనిన సంతసిల్లి యమ్మదయంతి | కడకు నరిగి, త త్పకారమునన 
పలుకుటయును, 'భర్తపనుపున నిచ్చెద(। గుండలములు నీకు గురుహితార్జి!” 95 


ప్రతిపదార్థం: ఆ+దేవిన్‌= ఆ దేవేరిని; కని= చూచి; అతండు= ఆ ఉదంకుడు; అట్టు+ఆ= అట్టే (సౌదాసుడు చెప్పిన విధంగానే); 
చెప్పినన్‌= చెప్పగా; ఆ+నెలంత= ఆ గస్తీ, సౌదాసుడి భార్య; మునివల్లభ!= మునీంద్రా!; నృపుపాలన్‌= రాజు దగ్గరి నుండి; నాకున్‌= 
నాకు; ఆనవాలు= గుర్తు; తెమ్ము= తీసికొనిరమ్ము; అనియెన్‌= అన్నది; ఉదంకుండు=ఉదంకుడు; చనుదెంచి= తిరిగివచ్చి; 
విభున్‌= రాజును; అభిజ్ఞానము= గుర్తు; అడిగెన్‌= అడిగాడు; అతండు= ఆ సౌదాసుడు; ఈ గతిన్‌= ఈ విధంగా; సేమము= 
క్షేమం; అగును; అని; నిష్టింపరాదు= నిశ్చయించరాదు; ఇది= ఈ పద్దతి; వెలి= బహిష్కరించినది, వదలినది; కా(గన్‌= 
అయ్యేటట్లయితే; అభిజ్ఞాన= గుర్తుకు సంబంధించిన; నిర్ణయము+కన్‌= నిర్ణయంగా; చెప్పుము; అనినన్‌= అనగా; సంతసిల్లి= 
సంతోషించి; ఆ మదయంతి= ఆ సౌదాసుడి భార్య అయిన మదయంతియొక్క; కడకున్‌= దగ్గరకు; తిరిగి= వెళ్ళి; తద్‌= ఆ; 
ప్రకారమునన్‌+అ= విధంగానే, సౌదాసుడు చెప్పినట్లే; పలుకుటయును= పలుకగా; గురు= గురువుయొక్క; హిత= హితాన్ని; 
అర్థి= కోరేవాడా!; నీకున్‌= నీకు; భర్త= నా నాథుడియొక్క; పనుపునన్‌= ఆజ్ఞచేత; కుండలములు= కుండలాలు; ఇచ్చెదన్‌= 
ఇస్తాను. 


తాత్పర్యం: ఉదంకుడు ఆ దేవేరిని చూచి సౌదాసుడు చెప్పినట్లే చెప్పాడు. అప్పుడామె 'మునీశ్వరా! రాజు దగ్గరినుండి 
ఒక గుర్తు తీసికొనిరమ్ము!' అని అడుగగా ఉదంకుడు తిరిగివచ్చి రాజును గుర్తు అడిగాడు. అంత రాజు ఈ 
విధంగానే క్షేమం కలుగుతుందని నిశ్చయించలేము. దీనిని వదలితే వేరే గతీ లేదు. ఈ మాటలే నేను స్పష్టంగా 
తెలియజేసే గుర్తు అని ఆమెతో చెప్పుము” అని అన్నాడు. ఉదంకుడు సౌదాసుడి భార్య అయిన మదయంతి దగ్గరకు 
తిరిగి వెళ్ళి అతడు చెప్పిన మాటలే చెప్పాడు. మదయంతి “ఓ గురుహితాభిలాషీ! నీకు నా నాథుడి ఆజ్ఞవలన కుండలాలు 
ఇస్తాను.” 


వ. అని యక్కొన్మ యమ్మహితాతునితో మటియును. 96 


ప్రతిపదార్థం: అని; ఆ+కొమ్మ= ఆ గస్తీ, మదయంతి; ఆ+మహిత= గౌరవించబడిన-గొప్పదైన; ఆత్మునితోన్‌= ఆత్మగలవాడితో; 
మజీయును= ఇంకనూ. 


తాత్సర్యం: ఆ విధంగా చెప్పి మదయంతి ఆ మహాత్ముడితో ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 235 


(ఈక 


“సురులు గంధర్వులు నురగులు నిక్కుండ | లములకు. బెక్కుపాయముల వేచి 
తరుగుదు; రెంగిలి పొరసిన, నేమటి । నీవు నిద్రించిన, నేల నిడిన, 
నపహరింతురు; భక్తి నర్షించి యివిదాల్ప । నాంకలి నీరువ ట్టగ్నిభయము 
విషవికారము, భూతబేతాళ బాధలు | పొరయవు; వినుము, బాలురకు నైనం 


ఆ. బెద్దవారి కైన( బెట్టిన నయ్యయి । కొలది నమరియుండు(; గురియు. బసిండి; 
వీని నప్రమత్త వృత్తిమై( గొని చను । మయ్య! గురులు నిన్ను నభినుతింప.” 97 


ప్రతిపదార్థం: సురులు= దేవతలు; గంధర్వులున్‌= గంధర్వులు; ఉరగులున్‌= నాగులు; ఈ కుండలములకున్‌= ఈ 
కుండలాలకొరకు; పెక్కు= ఎన్నెన్నో; ఉపాయములన్‌= ఉపాయాలతో; వేచి= ఎదురుచూస్తూ; తిరుగుదురు= తిరుగుతుంటారు; 
ఎంగిలి; పొరసినన్‌= తగిలినా; నీవు; ఏమణీ= పరాకుపడి; నిద్రించినన్‌= ని(ద్రించినా; నేలన్‌= నేలమీద; ఇడినన్‌= ఉంచినా; 
అపహరింతురు= దొంగిలిస్తారు; భక్తిన్‌= భక్తితో; అర్భ్చించి= పూజించి; ఇవి= వీటిని; తాల్చన్‌= ధరించగా; ఆంకలి= ఆకలి; 
నీరువట్టు= దప్పికా; అగ్నిభయము= అగ్నివలన భయమూ; విష= ఏషంవలన; వికారము= వ్యాధీ, మార్పూ; భూత= భూతాలయొక్క; 
బేతాళ= బేతాళాలయొక్క; బాధలు= పీడలు; పొరయవు= కలుగవు; వినుము; బాలురకున్‌+ఐనన్‌= బాలురకయినా; 
పెద్దవారికిన్‌+ఐనన్‌= పెద్దవారికయినా; పెట్టినన్‌= పెడితే; అయ్యయి= వారి వారి; కొలందిన్‌= కొలత (ప్రకారం; అమరి+ఉండున్‌= 
సరిపోయి ఉంటాయి; పసి(డిన్‌= బంగారాన్ని; కురియున్‌= కురిపిస్తాయి; గురులు= గురువులు; నిన్నున్‌= నిన్ను; అభినుతింపన్‌= 
మిక్కిలి కొనియాడగా;  వీనిన్‌= వీటిని; అప్రమత్త= పరాకు లేని; వృత్తిన్‌= నడవడితో; కొని= తీసికొని; చనుము= వెళ్ళుము; 
అయ్య!= అయ్యా!. 


తాత్పర్యం: “అయ్యా! దేవతలూ, గంధర్వులూ, నాగులూ ఎన్నో ఉపాయాలు పన్నుతూ ఈ కుండలాలకొరకు 
ఎదురుచూస్తూ తిరుగుతుంటారు. ఎంగిలి అంటుకొన్నా, నీవు మైమరచి ని(ద్రించినా, నేలమీద పెట్టినా వారు దొంగిలిస్తారు. 
వీటిని భక్తితో పూజించి ధరించితే ఆకలీ, దప్పికా, అగ్ని భయమూ, విషంవలన వ్యాధీ, భూత బేతాళాల పీడలూ 
కలుగవు. పిల్లలు పెట్టుకొన్నా, పెద్దలు పెట్టుకొన్నా వారి వారి కొలతల ప్రకారం అతికించినట్టు సరిపోతాయి. పైగా ఇవి 
౧M అ యలు యు ౧ b= 
బంగారాన్ని కురిపిస్తాయి. గురువులు నిన్ను మెచ్చుకొనేటట్టుగా పరాకులేకుండా వీటిని తీసికొనివెళ్ళుము.' 


ఉదంకు(డు మదయంతివలన( గుండలంబులు పుచ్చికొనుట (సం. 14-57-3) 


వ. అని చెప్పి యప్పరమ పతివ్రత భక్తి ప్రీతి వినయంబులు మనంబున నంకురింప, నక్కుండలంబు లొసంగినం, 
బ్రమోదం బెసంగ నాశీర్వాదంబు చేసి, యాసంయమివరుం డబ్బామచేత నా మంత్రితుండై, భూమీశ్వరు పాలికి, 
వికాస లసిత వదనారవిందుం డగుచు నేతెంచి, యక్కుండల లాభంబు ప్రకటించి, దీవించి, 'దేవా! నీ వలనం 
గృతార్థుండ నైతి" నని పలికి, 'నా కానవాలుగా నీవు చెప్పిన వాక్యం బత్యంత గూఢంబు; తదభిప్రాయంబు 
నెటుంగ వలతుం; జెప్పం దగియుండు నేనిం జెప్పు' మని యడిగిన, నతం డతని తోడ. 98 


ప్రతిపదార్థం: అని; చెప్పి; ఆ పరమ= ఆ గొప్ప; పతివ్రత; భక్తి= భక్తీ; ప్రీతి= సంతోషమూ; వినయంబు= వినయమూ; మనంబునన్‌= 
మనస్సులో; అంకురింపన్‌= మొలకెత్తగా; ఆ కుండలంబులు= ఆ కుండలాలను; ఒసంగినన్‌= ఇవ్వగా; ఆ సంయమి= ఆ 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునులలో; వరుండు= శ్రేష్టుడు; ప్రమోదంబు= మహానందం; ఎసంగన్‌= అతిశయించగా; ఆశీర్వాదంబుచేసి= దీవించి; ఆ 
భామచేతన్‌= ఆ గస్రీచేత, మదయంతిచేత; ఆమంట్రితుండు+ఐ= వీడ్కొలుపొందినవాడయి; భూమీ+ఈశ్వరు= భూపతి అయిన 
సౌదాసుడియొక్క; పాలికిన్‌= దగ్గరకు; వికాస= సంతోషం చేత; లసిత= విలసిల్లిన; వదన+అరవిందుండు= ముఖపద్మం కలవాడు; 
అగుచున్‌= అవుతూ; ఏతెంచి= వచ్చి; ఆ కుండల= ఆ కుండలాలయొక్క; లాభంబు= ప్రాప్తి; ప్రకటించి= వెల్లడించి; దీవించి; 
దేవా!= (ప్రభూ!; నీవలనన్‌= నీ వలన; కృత+అర్జుండన్‌= ధన్యుడిని; ఐతిన్‌= అయ్యాను; అని; పలికి; నాకున్‌= నాకు; ఆనవాలు+కాన్‌= 
గుర్తుగా; నీవు; చెప్పిన; వాక్యంబు= వాక్యం; అత్యంత= మిక్కిలి; గూఢంబు= రహస్యం; తత్‌= దానియొక్క; అభిప్రాయంబు= 
భావం; ఎయుంగన్‌= తెలిసికొనగా; వలతున్‌= కోరుతున్నాను; చెప్పన్‌= తెలియజేయటానికి; తగి= తగినదిగా; ఉండున్‌+ఏనిన్‌= 
ఉండేటట్లయితే; చెప్పుము; అని; అడిగినన్‌= అడుగగా; అతండు= ఆ సౌదాసుడు; అతనితోడన్‌= ఆ ఉదంకుడితో. 


తాత్సర్యం: ఆ విధంగా చెప్పి మహాపతివ్రత అయిన మదయంతి భక్తి సంతోష వినయపూర్వకంగా కుండలాలిచ్చింది. 
ఉదంకుడు పరమానందంతో వాటిని స్వీకరించి, ఆమెను దీవించి, వీడ్కోలుపొంది సౌదాసుడి దగ్గరకు వచ్చి, తనకు 
కుండలాలు లభించాయని చెప్పాడు. “ప్రభూ! నీవలన నా కోరిక నెరవేరింది. అయితే నీవు నాకు గుర్తుగా చెప్పిన 
వాక్యభావం గూఢంగా ఉన్నది. ఆ భావం తెలిసికొనాలని కోరుకొంటున్నాను. అది చెప్పదగిందయితే చెప్పండి” అని 
అన్నాడు. అప్పుడు సౌదాసుడు అతడితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, 'బ్రాహ్మణజనముల రాజులు పూజింతు; । రటుగాన నేను విప్రారనంబు 
సేయుదు; విప్రుని చేతన యిట్లైతి । వెడదప్పునన; యొండు వెరవు నాకు 
దురితంబు వాపంగ దొరకొన; దది కార | ణముగ భూసుర పూజనంబు దుష్క 
రము; దీన మేలు గందు మనంగ రా; దిది । గాదన్న వేటొండు గలదె మార్గ; 


తే. మని యభిజ్ఞానముగ మదయంతి కపుడు । చెప్పి పుచ్చితి; నిట్లు విశిష్టరత్న 
a ఇ న 
మయ మహాకుండలము లిచ్చి మాన్లు( గీడు । నీకతన; నను తల(పున లోకవంద్య!' 99 


ప్రతిపదార్థం: లోక= లోకంచేత; వంద్య!= కొనియాడదగినవాడా!; రాజులు; (బ్రాహ్మణజనములన్‌= బ్రాహ్మణులను; పూజింతురు= 
పూజిస్తారు; అటు+కాన= అందుచేత; నేను; విప్ర= (బ్రాహ్మణులయొక్క; అర్భనంబు= పూజను; చేయుదున్‌= చేస్తుండేవాడిని; 
వెడ= చిన్న; తప్పునన్‌+అ= తప్పువలననే; విప్రునిచేతన్‌+అ= (బ్రాహ్మణుడిచేతనే; ఇట్టు= ఈ విధంగా; ఐతిన్‌= అయ్యాను; 
దురితంబు= పాపాన్ని; పాపంగన్‌= తొలగించుకొనగా; ఒండు= ఇతరమైన; వెరవు= ఉపాయం; దొరకొనదు= చేకూరదు; అది; 
వేరే ఉపాయం లేకపోవటం; కారణము+కన్‌= కారణంగా; భూసుర= (బ్రాహ్మణులయొక్క; పూజనంబు= పూజ; దుష్కరము= 
చేయశక్యం కానిది; దీనన్‌= (బ్రాహ్మణ పూజవలన; మేలు= మంచి; కందుము= పొందుతాము; అనంగన్‌+రాదు= అనటానికి 
వీలులేదు; ఇది= బ్రాహ్మణపూజ; కాదు= తగదు; అన్నన్‌= అంటే; వేణు+ఒండు= మరియొక; మార్గము= దారి; కలదు+ఎ?= 
ఉన్నదా?; అని= అనుకొని; ఇట్టు= ఈ విధంగా; విశిష్ట= (శ్రేష్టములైన; రత్న= రత్నాలతో; మయ= నిండిన; మహత్‌= గొప్ప; 
కుండలములు= చెవిపోగులు; ఇచ్చి= సమర్పించి; నీకతనన్‌= నీ వలన; కీడు; మాన్తున్‌= తొలగించుకొంటాను; అను= అనే; 
తల(పునన్‌= అభిప్రాయంతో; అపుడు; అభిజ్ఞానముగన్‌= గుర్తుగా; మదయంతికిన్‌= మదయంతికి; చెప్పి; పుచ్చితిన్‌= పంపాను. 


తాత్పర్యం: 'లోకస్తుత్యా! రాజులు బ్రాహ్మణులను పూజిస్తారు. అందుచేత నేనూ బ్రాహ్మణపూజ చేస్తుండేవాడిని; ఒక 


చిన్న తప్పుచేత బ్రాహ్మణుడివలన ఇట్టా అయ్యాను. నా పాపం పోగొట్టుకొనటానికి వేరే ఉపాయం లేదు. కాబట్టి 
(బాహ్మణపూజ చాలా కష్టం. దీనివలన మేలు కలుగుతుందని చెప్పటానికి వీలులేదు. అట్లని మేలు కలిగించే వేరే 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 237 
మార్గమూ లేదు. ఇదే గుర్తుగా మదయంతికి చెప్పాను. రత్నఖచిత కుండలాలను నీ కిచ్చి నీ వలన నాకు కలిగిన 
కీడును తొలగించుకొనవచ్చని నేను అభి ప్రాయపడ్డాను. 


వ. _అనియెనా భృగువంశ వరేణ్యుని పుణ్యసన్నిధింజేసి యా సౌదాస నరేంద్రునకు సంప్రాప్త సమాధాన నూతన 


సత్యంబు గలుగుట కతంబునం గార్యదర్శనంబును, గుండలదాన శ్రద్ధయు, శాంతవచనంబునుం గలిగె; 


దదీయవచన శ్రవణానంతరంబ యుదంకుం డతనితో 'మిత్రత్వంబు సంభాషణమాత్ర సిద్దంబగుట 
బోధవృద్దులు చెప్పుదు 'రేను నీవలనం గృతార్జుండ నైతి(; బోవుచున్నవా(డ; మగిడి వచ్చెద; నని పలికితి; 
శ థా ౯ చ 
“'బొంకువడకుండ వత్తు ననిన. జిత్తంబు కృపాయత్తంబగుచుండ నా భూపతి యత్తాపసోత్తము నాననం 
బాలోకించి. 100 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; ఆ భృగు= ఆ భృగుమహర్షియొక్క; వంశ= వంశంలోని; వరేణ్యుని= శ్రేష్టడియొక్క, 
ఉదంకుడియొక్క; పుణ్య= పవిత్రమైన; సన్నిధిన్‌+చేసి= సమక్షంవలన; ఆ సౌదాస= ఆ సౌదాసుడనే; నరేంద్రునకున్‌= రాజునకు; 
సం(ప్రాప్త= చక్కగా పొందబడిన; సమాధాన= శాంతివలన కలిగిన; నూతన= కొత్తదయిన; సత్యంబు= తెలివి; కలుగుట= 
లభించటం; కతంబునన్‌= వలన; కార్య= పనియొక్క; దర్శనంబును= జ్ఞానమునూ; కుండల= కుండలాలను; దాన= ఇవ్వటంలో; 
శ్రద్దయున్‌= తీవ్రమయిన కోరికయూ; శాంత= నెమ్మదితో కూడిన; వచనంబునున్‌= మాటయు; కలిగెన్‌= లభించాయి; తదీయ= 
ఆ సౌదాసుడియొక్క; వచన= మాటలను; (శవణ= వినుటయొక్క; అనంతరంబు+అ= తరువాతనే; ఉదంకుండు= ఉదంకుడు; 
అతనితోన్‌= ఆ సౌదాసుడితో; మిత్రత్వంబు= స్నేహం; సంభాషణ= సల్హాపం; మాత్ర= మాత్రాననే; సిద్దంబు= పొందబడేది; 
అగుట= కావటం; బోధ= జ్ఞానంచేత; వృద్దులు= వృద్దులైనవారు; చెప్పుదురు= చెప్పుతారు; ఏను= నేను; నీవలనన్‌= నీ వలన; 
కృత+అర్జుండన్‌= కోరిక నెరవేరిన వాడిని; ఐతిన్‌= అయ్యాను; పోవుచున్నవాండన్‌= వెళ్ళిపోతున్నాను; మగిడి= తిరిగి; వచ్చెదన్‌= 
వస్తాను; అని; పలికితిన్‌= చెప్పాను; బొంకు+పడక+ఉండన్‌= అసత్యత్వాన్ని పొందకుండా; వత్తున్‌= తిరిగి వస్తాను; అనినన్‌= 
అనగా; చిత్తంబు= మనస్సు; కృపా= దయకు; ఆయత్తంబు= వశమైనది; అగుచున్‌+ఉండన్‌= అవుతుండగా; ఆ భూపతి= ఆ 
రాజు; ఆ తాపస= ఆ మునులలో; ఉత్తమ= ఉత్తముడియొక్క; ఆననంబు= ముఖాన్ని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని సౌదాసుడు చెప్పాడు. భృగువంశంలో (శ్రేష్టడయిన ఆ ఉదంకుడి పవిత్ర సన్నిధానంచేత సౌదాసుడికి 
శాంతీ, దానివలన తెలివీ కలిగాయి. ఆ ఎరుకవలన ఏం చెయ్యాలో తెలిసింది. కుండలాలు దానం చేయాలనే (శ్రద్ద, 
నెమ్మదిగా మాటాడటం పుట్టుకొనివచ్చాయి. అతడిమాటలు విన్న ఉదంకుడు అతడితో 'సల్లాప మాత్రాననే స్నేహం 
సిద్దిస్తుం'దని జ్ఞానవృద్దులు ప్రవచిస్తారు. నీ వలన నా కోరిక నెరవేరింది. నేను పోతున్నాను. తిరిగివస్తానని నీతో చెప్పాను. 
అసత్యవాదిని కాకుండా మరలి వస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సౌదాసుడి మనస్సు దయతో నిండిపోయింది. 
అతడు మునీశ్యరుడయిన ఉదంకుడి ముఖంలోకి కన్నులు పెట్టి చూచి.(-తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “చంపెడు నట్టి నా కడకు సంయమివల్లభ! వత్తురయ్య? నీ 
పెంపును నిక్కముం దెలిసె(; బ్రీతు(డ నైతి; మదార్తి నీ తప 
స్పంపద( జేసి పాపు' మని సమ్మతి( బల్మిన వీనులందుం బే 
రిం పొలయం, బ్రసన్నత వహింపంగ. జిత్త ముదంకు. డిట్లనున్‌. 101 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: సంయమి వల్లభ!= మునీశ్వరా!; చంపెడు+అట్టి= ప్రాణాలు తీసే; నా కడకున్‌= నా దగ్గరకు; వత్తురు+అయ్య!= 
ఎవరైనా వస్తారటయ్యా!; నీ= నీ యొక్క; పెంపును= గొప్పతనమూ; నిక్కము= సత్యమూ; తెలిసెన్‌= తెలిసినవి; ప్రీతుండన్‌= 
సంతోషించినవాడిని; ఐతిన్‌= అయ్యాను; నీ= నీ యొక్క; తపస్‌+సంపదన్‌+చేసి= తపస్పంపదవలన; మత్‌= నాయొక్క; ఆర్తిన్‌= 
దుఃఖాన్ని; పాపుము= పోగొట్టుము; అని; సమ్మతిన్‌= అభిలాషతో; పల్కినన్‌= పలుకగా; ఉదంకుండు; వీనులు+అందున్‌= చెవులలో; 
పేరు= ఎక్కువ అయిన; ఇంపు= ఆనందం; ఒలయన్‌= వ్యాపించగా; చిత్తము= మనస్సు; ప్రసన్నత= దయను; వహింపంగన్‌= 
పొందగా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: 'మునీశ్వరా! ప్రాణాలు తీసే నా దగ్గరకు ఎవరైనా వస్తారటయ్యా! నీ గొప్పతనమూ, సత్యమూ నాకు 
తెలిశాయి. సంతోషించాను. నీ తపస్సుచేత నా దుఃఖాన్ని తొాలగించుము' అని సౌదాసుడు ఎంతో అపేక్షతో అన్నాడు. 
ఆ మాటలతో ఉదంకుడి చెవులకానందం కలిగింది. మనస్సు దయవలన ఆగ్టమయింది. అతడు సౌదాసుడితో ఈ 
విధంగా అన్నాడు. 


ఉ.  'ఏమిటనైన నొప్పమి నరేంద్ర! సుచిత్తుల( బొందె నేనియున్‌ 
వే మరలున్‌; భవద్గుణమ వీతకళంకునిం జేసి నిన్ను సాం 
ద్రామలకీర్తి గౌతమ మహాముని చల్లని చిత్తవృత్తి నీ 
పై మలంగించె గావలయుం బార్జివసత్తమ! పొందు మున్నతిన్‌. 102 


ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజా!; ఏమిటన్‌+ఐనన్‌= ఏ కారణంవలననైనా; ఒప్పమి= ఆపద, కీడు; సుచిత్తులన్‌= మంచి మనస్సు 
కలవారిని; పొందెన్‌+ఏనియున్‌= పొందినప్పటికీ; వే= శీఘ్రంగా; మరలున్‌= అది తొలగిపోతుంది; భవత్‌= నీ యొక్క; గుణము+అ= 
మంచిగుణమే; నిన్నున్‌= నిన్ను; వీత= తొలగిన; కళంకునిన్‌= పాపంగలవాడినిగా; చేసెన్‌= చేసింది; సాం(ద్ర= దట్టమయిన; 
అమల= నిర్మలమైన; కీర్తి= కీర్తి కలవాడైన; గౌతమ= గౌతముడనే; మహత్‌+ముని= గొప్ప మునియొక్క; చల్లని= శాంతిని 
కలిగించే; చిత్తవృత్తి= మనోవ్యాపారం; నీ పైన్‌= నీమీదికి; మలంగించెన్‌= మరలించాడు; కావలయున్‌= కాబోలు; పారివ= రాజులలో; 
సత్తమ!= మిక్కిలి (శ్రేష్టుడా!; ఉన్నతిన్‌= గొప్పతనాన్ని; పొందుము. 


తాత్సర్యం: (స్స కారణంవలననైనా మంచి మనస్సుకలవారికి ఆపద కలిగినప్పటికీ అది వెంటనే తొలగిపోతుంది. నీ 
మంచిగుణమే నిన్ను పుణ్యాత్ముడిని చేసింది. మహాకీర్తి సంపన్ను డయిన గౌతమ బుషీశ్వరుడు ఇప్పుడు నిన్ను చల్లని 
మనస్సుతో చూచాడు కాబోలు! నీవు నీ పూర్వౌన్నత్యాన్ని పొందుము. 


క అనిపలికి, మజియుంబలుదీ। వన లిచ్చి యతండు గారవమున నతనిమేన్‌ 
దన కరముల నివిరి, ప్రియం । బొనర్జె; నిర్దురితుం డైన యుర్వీపతియున్‌. 103 


ప్రతిపదార్థం: అని; పలికి; మజియున్‌= ఇంకా; పలు= అనేకములయిన; దీవనలు+ఇచ్చి= దీవనలిచ్చి; అతండు= ఆ ఉదంకుడు; 
గారవమునన్‌= (ప్రేమతో; అతని= ఆ సౌదాసుడి; మేన్‌= శరీరాన్ని; తన= తనయొక్క; కరములన్‌= చేతులతో; నివిరి= నిమిరి; 
ప్రియంబు+ఒనర్బెన్‌= ప్రీతిని కలిగించాడు; నిర్‌+దురితు(డు= పాపంలేనివాడు; ఐన= అయిన; ఉర్వీపతియున్‌= భూపతియూ- 
సౌదాసుడునూ. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 239 
తాత్సర్యం: ఉదంకుడు ఈ విధంగా పలికి, అంతటితో ఊరుకొనకుండా సౌదాసుడిని దీవనలతో ముంచెత్తాడు. 


(ప్రేమపూర్వకంగా తన చేతులతో అతడి శరీరాన్ని నిమిరి ఆనందం కలిగించాడు. దీనివలన పుణ్యాత్ముడయిన 
సౌదాసుడు.(-తరువాతి వచనంతో అన్వయం.) 


వ. భక్తి వినయ సంభరితుం డయి, యప్పరమమునిం బ్రస్తుతించి, నమస్కరించి, యామంత్రణంబు చేసిన, 


నమ్మహాత్ముండు కుండలంబులు కృష్ణాజినంబునం బదిలంబుగా ముడిచికొని, గౌతమమాశ్రంబునకు 
రయంబునం బోయి పోయి, పక్వఫలంబులం బెరి(గిన బిల్వంబుం గని, యాంటి పెల్లునం దదీయ 
విటపంబున సకుండలం బగునయ్యజినంబు దగిలి, యమ్మహీరుహం బెక్కిఫలంబులు గోసికొనుచుండె. 1 04 


ప్రతిపదార్థం: భక్తి= భక్తితో; వినయ= వినయంతో; సంభరితుండు= మిక్కిలి నిండినవాడు; అయి; ఆ పరమ= సర్వ శ్రేష్టుడగు; 
మునిన్‌= ఆ ఉదంకుడిని; (ప్రస్తుతించి= మిక్కిలి కొనియాడి; నమస్కరించి; ఆమం(త్రణంబు చేసినన్‌= వీడ్కొల్పగా; ఆ 
మహత్‌+ఆత్ముండు= ఆ గొప్ప ఆత్మగలవాడు - ఉదంకుడు; కుండలంబులు= కుండలాలను; కృష్ణ= నల్లని; అబినంబునన్‌= 
లేడితోలుతో; పదిలంబుగాన్‌= జా(గ్రత్తగా; ముడిచికొని= కట్టుకొని, గౌతమ= గౌతమునియొక్క; ఆ(శ్రమంబునకున్‌= ఆశ్రమానికి; 
రయంబునన్‌= వేగంగా; పోయి పోయి= వెళ్ళి వెళ్ళి; పక్వ= పాకానికి వచ్చిన; ఫలంబులన్‌= పండ్లతో; పెరిం౧ిన= పెరిగిన; 
బిల్వంబున్‌= బిల్వవృక్షాన్ని; కని= చూచి; ఆ(కలి+పెల్లునన్‌= ఎక్కువ ఆకలిచేత; తదీయ= ఆ; విటపంబునన్‌= ఆ చెట్టునందు; 
సకుండలంబు= కుండలాలతో కూడినది; అగు= అయిన; ఆ అజినంబు= ఆ లేడితోలును; తగిల్చి= తగిలించి; ఆ మహీరుహంబు= 
ఆ చెట్టు; ఎక్కి; ఫలంబులు= పండ్లు; కోసికొనుచుండెన్‌= కోసికొంటున్నాడు. 


తాత్సర్యం: భక్తి వినయాలతో నిండినవాడై, ఆ మహర్షిని పొగడి, నమస్కరించి వీడ్కొలిపాడు. ఉదంకుడు కుండలాలను 
జాగ్రత్తగా లేడితోలులో మూటకట్టుకొని గౌతమాశ్రమానికి తొందరగా వెళ్ళాడు. దారిలో పండ్లతో నిండిన బిల్వవృక్షాన్ని 
చూచి, ఆకలి ఎక్కువ కావటంవలన, కుండలాలున్న లేడితోలును చెట్టుకు తగిలించి, దానినెక్కి పండ్లు కోసికొంటున్నాడు. 


సీ, గాలినవ్విటప మాలోల మగుడు( దగు । లెడలి, యయ్యజినంబు పుడమి బడిన 
గని, యొక్కనాగంబు గ్రక్కున జనుదెంచి । వెసం బుచ్చికొని కడు వేగ పటివ( 
గాంచి యుదంకుండు గ్రమ్మన దిగదా6టి | వెనుకొనునంతకు గనపపుట్టC 
జొచ్చె నయ్యురగ, మా సువ్రత పరుడు దీ । వ్రముఖ కాష్టము గొని త్రవ్వందొడంగె; 


తే, దాని సైరింప( జాలక ధరణి తలరె; । విప్రు(డై వచ్చి గీర్వాణవిభుండు గొయ్య 
కోలం ద్రవ్విన మాత్రం బాతాళయాన । మేల సిద్దింపనేర్చు మునీంద్ర! వినుము. 105 


ప్రతిపదార్థం: గాలిన్‌= గాలిచేత; ఆ విటపము= ఆ కొమ్మ; ఆలోలము= అంతటా ఊగింది; అగుడున్‌= అయిన తరువాత; 
తగులు= కట్టు; ఎడలి= సడలి; ఆ అజినంబు= ఆ లేడితోలు; పుడమిన్‌= నేలమీద; పడినన్‌= పడగా; ఒక్కనాగంబు= ఒక 
పాము; కని= చూచి; (గ్రక్కునన్‌= తొందరగా; చనుదెంచి= వచ్చి; వెసన్‌= శీఘ్రంగా; పుచ్చికొని= తీసికొని; కడున్‌= మిక్కిలి; 
వేగ= వేగంగా; పఅవన్‌= పారిపోగా; ఉదంకుండు; కాంచి= చూచి; (క్రమ్మనన్‌= శీఘ్రంగా; దిగదా(టి= కిందికి దూకి; 
వెనుకొను+అంతకున్‌= వెంబడించేటప్పటికి; ఆ ఉరగము= ఆ పాము; గనపపుట్టన్‌= పెద్ద పుట్టలో; చొచ్చెన్‌= (ప్రవేశించింది; ఆ 
సువ్రత= ఆ సదాచారములందు; పరుండు= ఆసక్తికలవాడు, ఉదంకుడు; తీవ్ర= వాడి అయిన; ముఖ= మొనగలిగిన; కాష్ట్రము= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 949 
విశేషం: అలం: ఉపమ. 


క “నీ వెటుంగకుండ గర్వము । తో విజయుడు దా సుభద్ర దోడ్కొని బలిమిం 
బోవ(గ నంతసమర్షు(డె' । నావుడు( గృష్టుండు రామునకు ని ట్లనియెన్‌. 207 


ప్రతిపదార్థం: నీవు+ఎణుంగకుండన్‌= నీకు తెలియకుండానే; విజయుండు= అర్జునుడు; గర్వముతోన్‌, తాన్‌= తాను; 
బలిమిన్‌= బలవంతంగా; సుభద్రన్‌; తోడ్కొని= వెంటతీసికొని; పోవంగన్‌= పోవటానికి; అంత, సమర్హుండు+ఎ= అంత 
మొనగాడా? నావుడున్‌= అనిఅనగా; రామునకున్‌= బలరామునికి; కృష్ణుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'నీకు తెలియకుండానే అర్జునుడు గర్వంతో బలవంతంగా సుభద్రను తోడ్కొని పోవటానికి అంత 
సమర్గుడా!' అని అనగా బలరామునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. 
థి బం 


విశేషం: గూఢమైన అధిక్షేప చతురోక్తికి ఇది చక్కని ఉదాహరణ. 


ల ©) అ య 

స. భరతకులాగ్రణి పాండవసింహంబు । సర్వధర్శ్మజ్ఞు. డాసవ్యసాచి 
దనమేనమటి(దలి ధవళాక్షిం దోడ్కొని । చనియె; నాతని కది చనదె చెపుండ! 
యప్పార్టుపిబు(ద మీ రరుగంగ వా6 డంత | యశ్రమసాధ్యుండ యాహవమున? 
నఖిలాస్త్రవిదుండు ద్రోణాచార్యశిష్యుండు । జితకాశి యని వానిం జెప్ప వినర? 


ఆ. వలవ దుడుగుం డనిన వామను పలు కను । వేలం గడవదయ్యె వృష్టిభోజ 
యాదవాంబురాశి యట ధనంజయు. డవి । జేయు. డభిమతార్హసిద్ది. బొంది. 208 


ప్రతిపదార్థం: భరత, కుల+అ(గ్రణి= భరతవంశశ్రేష్టుడు; పాండవ, సింహంబు= పాండవశ్రేష్ణుడు; సర్వ, ధర్మజ్ఞుండు= 
అన్నిధర్మాలు తెలిసినవాడు; సవ్యసాచి= అర్జునుడు; తన= తనయొక్క; మేనమజందలిన్‌= మేనమరదలిని; ధవళ+లక్షిన్‌= 
తెల్లని కన్నులు కలదానిని, అందమైన కన్నులు కలదానిని; తోడ్కొని= వెంటతీసికొని; చనియెన్‌= వెళ్లాడు; అతనికిన్‌= ఆ 
అర్జునునికి; అది, చనదె= అది తగదా; చెపుండు+అ= చెప్పండి; ఆ+పార్డు, పియిందన్‌= ఆ అర్జునుని వెనుక; మీరు+అరుగంగన్‌= 
మీరు వెళ్ళగా - అంటే దండెత్తి వెళ్ళగా; వాండు= అతడు; ఆవహమునన్‌= యుద్దంలో; అంత, అ(శ్రమ, సాధ్యుండు+ఎ= 
అంత సులభంగా లొంగేవాడా; వానిన్‌= అతనిని; అఖిల+అస్త్ర, విదుండు= అన్ని అస్త్రాలు తెలిసినవాడు; (దోణ+ఆచార్య, 
శిష్యుండు; జితకాళశి= యుద్దంలో జయించి ప్రకాశించేవాడు; అని= అని; చెప్పన్‌; వినరె= అనగా వినలేదే మీరు; వలవదు= 
వద్దు; ఉడుగుండు= (మీ ప్రయత్నం) మానుకోండి; అనినన్‌= అని చెప్పగా; వామను, పలుకు= శ్రీకృష్ణునియొక్క మాట; 
అను; వేలన్‌= చెలియలికట్టను; వృష్టి భోజ, యాదవ; అంబు, రాళశి=వృష్టి భోజ, యాదవ వంశాలవాళ్ళనే సముద్రం; 
కడవదు+అయ్యెన్‌= దాటదాయెను; అవిజేయు(డు= జయింపసాధ్యం కానివాడు; ధనంజయు(డు= అర్జునుడు; అభిమత+అర్హ, 
సిద్దిన్‌= ఇష్టమైన కోరిక సఫలం కావటాన్ని; పొంది. 


తాత్సర్యం: 'భరతవంశక్రేష్టుడు, పాండవశ్రేష్టుడు, సర్వధర్మాలు తెలిసినవాడూ అయిన అర్జునుడు తన మేనమరదలిని 
తోడ్కొని వెళ్ళటం తగదా? చెప్పండి. మీరు అతడిని వెంబడించి దండెత్తితే యుద్దంలో అతడంత సులభ 
సాధ్యుడా? అతడు అన్నిఅస్రాలు తెలిసినవాడనీ, అంతటి (ద్రోణాచార్య శిష్యుడనీ, యుద్దంలో జయించి 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్రను; కొని= తీసికొని; (త్రవ్వన్‌= పుట్ట త్రవ్వటానికి; తొడలాన్‌= పూనుకొన్నాడు; దానిన్‌= ఆ తవ్వటాన్ని; సైరింపన్‌= ఓర్చుకొనగా; 
చాలక= సమర్థం కాక; ధరణి= భూమి; తలరెన్‌= కంపించింది; గీర్యాణ= దేవతలకు; విభుండు= (ప్రభువు, ఇంద్రుడు; వి(ప్రందై= 
(బ్రాహ్మణుడై; వచ్చి; కొయ్యకోలన్‌= ములుగ(ర్రతో; త్రవ్వినమా(త్రన్‌= త్రవ్వినంతమాత్రాన; మునీం(ద్రా!= మునీశ్వరా!; 
పాతాళయానము= పాతాళలోక ప్రయాణం; ఏల?= ఎట్టా?; సిద్ధింప నేర్చున్‌= ప్రాప్తిస్తుంది; వినుము. 


తాత్సర్యం: గాలికి ఆ చెట్టు ఊగేటప్పటికి, కట్టు సడలి, లేడితోలు నేలమీద పడింది. అది చూచి ఒకపాము వచ్చి, ఆ 
కుండలాలు తీసికొని వేగంగా పారిపోయింది. ఇదంతా చూచిన ఉదంకుడు వెంటనే (క్రిందకుదూకి పామును 
వెంబడించాడు. అది ఒక పెద్దపుట్టలో దూరింది. అప్పుడు అతడు వాడిమొన ఉన్న కర్రతో పుట్టను త్రవ్వటం మొదలు 
పెట్టాడు. (త్రవ్వటం సహించలేక భూమి కంపించింది. ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణరూపంతో వచ్చి 'మునీశ్వరా! 
ములుగ(ర్రతో తవ్వినంతమా(త్రాన పాతాళలోకానికి ప్రయాణం చెయ్యటం సాధ్యమవుతుందా?” 


వ. పాతాళభువనం బిచ్చటికి సహస్రయోజనంబుల నున్నది; కుండలంబులు గొనిపోయిన భుజంగం బైరావతా 
పత్యం” బనిన విని యమ్మునిశిష్యుండు. 106 


ప్రతిపదార్థం: పాతాళభువనంబు= పాతాళలోకం; ఇచ్చటికిన్‌= ఇక్కడికి; సహ(స్ర= వేయి; యోజనంబులన్‌= ఆమడలదూరంలో; 
ఉన్నది; కుండలంబులు= కుండలాలు; కొనిపోయిన= దొంగిలించిన; భుజగంబు= పాము; ఐరావత= ఐరావతుడియొక్క; 
అపత్యంబు= సంతానం (కొడుకు); అనినన్‌= అనగా; విని; ఆ ముని= ఆ గొప్ప మునియొక్క; శిష్యుండు= ఉదంకుడు. 


తాత్సర్యం: పాతాళలోకం ఇక్కడికి వేయి ఆమడల దూరంలో ఉన్నది. కుండలాలు దొంగిలించిన పాము ఐరావతుడి 
కుమారుడు' అని చెప్పగా విని ఉదంకుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “'పాతాళంబున నున్నను । వే తెత్తుం గుండలములు; విను; మప్పని నా 
చేతం గాకున్ననసు । వ్రాతము విడువంబడు; నిది ధ్రువం” బని పలికెన్‌. 107 
ప్రతిపదార్థం: కుండలములు= కుండలాలు; పాతాళంబునన్‌= పాతాళలోకంలో; ఉన్నను= ఉన్నప్పటికీ; వే= వెంటనే; తెత్తున్‌= 


తీసికొని వస్తాను; వినుము; ఆ పని; నా చేతన్‌= నా వలన; కాక+ఉన్నన్‌= కాకపోతే; అసు= ప్రాణాలయొక్క; వ్రాతము= 
సమూహం; విడువంబడున్‌= వదలివేస్తాను; ఇది; ధ్రువంబు= నిశ్చయం; అని; పలికెన్‌= పలికాడు. 


తాత్సర్యం: 'కుండలాలు పాతాళలోకంలో ఉన్నప్పటికీ నేను వాటిని వెంటనే తీసికొని వస్తాను. ఆ పని నా చేత 
కాకపోతే పంచ(ప్రాణాలూ విడిచివేస్తాను. ఇది నా నిశ్చయం' అని పలికాడు. 


చ. పలికిన నత్తపస్విద్భఢభావ మెటింగి సురేంద్రు. డొండు ప 
ల్కుల పని నిల్పి, కాష్టమునకుం గులిశంబున6 గల్గువాండియున్‌ 
బలువును నిచ్చి వజ్ర చనె బాంధవ మేర్చడం జెప్పి; భీతిమై 
నిల దెరు విచ్చె; నమ్మునియు నేడ్తెజం జొచ్చె భుజంగలోకమున్‌. 108 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 241 
ప్రతిపదార్థం: పలికినన్‌= ఈ విధంగా ఉదంకుడు పలుకగా; సుర+ఇంద్రుండు= దేవతల రాజయిన ఇంద్రుడు; ఆ తపస్వి= ఆ 
బుషియొక్క; దృఢ= సుస్థిరమయిన; భావము= అభిప్రాయం; ఎటింగి= తెలిసికొని; ఒండుపల్కుల= ఎదురు మాటాడే; పని; 
నిల్సి= విరమించి; కాష్ట్రమునకున్‌= కర్రకు; కులిశంబునన్‌= వజ్రాయుధమునందు; కల్లు= ఉండే; వాండియున్‌= పదునునూ; 
బలువును= గట్టితనాన్ని; ఇచ్చి= కలిగించి; వబ్రి= ఇంద్రుడు; బాంధవము= తన చుట్టరికాన్ని; ఏర్పడన్‌= స్పష్టంగా; చెప్పి= 
వివరించి; చనెన్‌= వెళ్లాడు; ఇల= భూమి; భీతిమైన్‌= భయంతో; తెరువు+ఇచ్చెన్‌= దారి ఇచ్చింది; ఆ మునియున్‌= ఆ ఉదంకుడును; 
ఏడ్తెజన్‌= విజృంభణంతో; భుజంగలోకమున్‌= నాగలోకమును; చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ఉదంకుడు పలికేటప్పటికి దేవేంద్రుడికి ఆ మునీశ్వరుడి పట్టుదల తెలిసింది. ఇక అతడు 
ఎదురు మాటలు మాట్లాడే పనికి స్వస్తిచెప్పి ఉదంకుడి చేతిలో ఉన్న కర్రకు వజ్రాయుధానికుండే వాడినీ, గట్టితనాన్నీ 
కలిగించాడు. తన చుట్టరికాన్ని ప్రస్తావించి వెళ్ళిపోయాడు. భయంవలన భూమికూడా దారి ఇచ్చింది. వెంటనే ఉదంకుడు 
నాగలోకంలో ప్రవేశించాడు. 


వ. చొచ్చియనేక ప్రకార ప్రాకార పరిరక్షితంబును, బహురత్న దీప్తిజాల దేదీష్యమానంబును నైన యమ్మహనీయ 
లోకం బాలోకించి, దశయోజనాయామంబునుం బంచయోజన విస్తారంబును నగు తద్ద్వారంబు గని 
యతండు కుండలాహరణంబు దుర్లభం బను తలంపున డిల్లపడియె; నయ్యెడ నరుణ వదనంబును 
నసితాంగంబును సితవాలంబునునై వెలుంగు తురంగం బతని కిట్లనియె. 109 


ప్రతిపదార్థం: చొచ్చి= ప్రవేశించి; అనేక ప్రకార= అనేక విధాలైన; ప్రాకార చుట్టు గోడలచేత; పరిరక్షితంబును= చక్కగా 
రక్షింపబడిందీ; బహు= అనేకాలైన; రత్న= రత్నాలయొక్క; దీప్తి= కాంతులయొక్క; జాల= సమూహంచేత; దేదీప్యమానంబునున్‌= 
మిక్కిలి ప్రకాళించేదీ; ఐన= అయిన; ఆ మహనీయ= ఆ గొప్పదైన; లోకంబు= లోకాన్ని; ఆలోకించి= చూచి; దశయోజన= పది 
ఆమడల; ఆయామంబునున్‌= పొడవునూ; పంచయోజన= ఐదు ఆమడల; విస్తారంబునున్‌= వెడల్పునూ; అగు= కలిగినదయిన; 
తద్‌= ఆ నాగలోకంయొక్క; ద్వారంబు= ద్వారాన్ని; కని= చూచి; అతండు= ఆ ఉదంకుడు; కుండల= కుండలాలయొక్క; 
ఆహరణంబు= కొనిరావటం; దుర్లభంబు= శక్యంగానిది; అను= అనే; తలంపునన్‌= అభిప్రాయంతో; డిల్ల పడియెన్‌= అధైర్యపడ్డాడు; 
ఆ+ఎడన్‌ = ఆ సమయాన; అరుణ= ఎర్రని; వదనంబును= ముఖమూ; అసిత= నల్లని; అంగంబును= శరీరమూ; సిత= 
తెల్లని; వాలంబును= తోకయూ; ఐ= కలదై; వెలుంగు= (ప్రకాశిస్తున్న; తురంగంబు= గుర్రం; అతనికిన్‌= ఆ ఉదంకుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: ప్రవేశించి ఉదంకుడు ఎన్నో రకాలయిన చుట్టుగోడలచేత రక్షింపబడేదీ, నానావిధ రత్నకాంతులచేత 

మిక్కిలి ప్రకాశిస్తున్నదీ అయిన ఆ మహాలోకాన్ని చూచాడు. దాని ద్వారం పొడవు పది ఆమడలు, వెడల్పు అయిదు 

ఆమడలు. ఆ ద్వారాన్ని చూచి అతడు కుండలాలు తీసికొని రావటం అసాధ్యమని తలంచి అధైర్యపడ్డాడు. ఇంతలో 

ఒక గుర్రం అతడి కంటబడింది. దాని ముఖం ఎ(ర్రగా ఉన్నది. శరీరం నల్లగా ఉన్నది. తోక తెల్లగా ఉన్నది. అది 
౧ భా 

ఉదంకుడితో ఇట్లా అన్నది. 


ఉ. “ఆతత మైన నాదగు నపానము నూందు; మొకింతయున్‌ జుగు 
ప్పాతురవృత్తి నీదుహృదయంబున( జొన్సకు; లోకవంద్యు( డ 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 
గ్లౌతము నాశ్రమంబున నఖండితభక్తి నుపాస్తి చేసి, నన్‌ 
బ్రీతునిం జేసినాండవు; వరిష్టతపోధన! యట్లు గావునన్‌. 110 


ప్రతిపదార్థం: వరిష్ట= మిక్కిలి (శ్రేష్టమైన; తపస్‌= తపస్సే; ధన= ధనంగాకలవాడా!; ఆతతము= వెడల్పుగా ఉన్నది; ఐన= 
అయిన; నాదగు= నా దయిన; అపానము= గుదస్థానం; ఊందుము= ఊదుము; ఒక+ఇంతయున్‌= ఏ కొంచెం కూడా?; నీ= 
నీయొక్క; హృదయంబునన్‌= హృదయంలో; జుగుప్పా= రోతవలన కలిగే; ఆతుర= బాధకలదయిన; వృతిన్‌= అవస్థను; 
చొన్నకు(ము)= కలిగించుకొనకుము; లోక= లోకంచేత; వంద్యుండు= కొనియాడదగినవాడు; ఆ గాతము= ఆ గాతముడియొక్క; 
ఆశ్రమంబునన్‌= ఆ(శ్రమంలో; అఖండిత= ఎడతెగని; భక్తిన్‌= భక్తితో; ఉపాస్తి= సేవ; చేసి; నన్‌= నన్ను; ప్రీతునిన్‌= సంతోషించిన 
వాడిని; చేసినవాడవు= చేశావు; అట్టు+కావునన్‌= అందుచేత. 


తాత్సర్యం: మహోత్తమ తపోధనా! వెడల్పుగా ఉన్న నా గుదస్టానాన్ని ఊదుము. నీ హృదయంలో రోతవలన బాధపడకుము. 
లోకస్తుత్యు డయిన గౌతముడి ఆశ్రమంలో నన్ను సేవించి సంతోషింపజేశావు. అందుచేత. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. నీకుం బొడసూపి, యైరావత సుతుం డపహరించిన సమంచిత కుండలంబులు మగుడం జేరెడు నుపాయం 
బుపదేశించితి; ననిన నుదంకుం “డేను నిన్ను నెటుంగ; నుపాసించుట యెట్లు గలిగె? దెలుపు' మనుడు 
నయ్యశ్వం బతనితోడ 'భవద్గురునకు గురుండం; బావకుండ; నీవు శుచివయి సభక్తికంబుగా నిత్యంబును 
నన్ను నియతిం బూజించి; తత్తెఐిం గెటుంగవే' యని పలికినం బ్రీతినొంది యతండు తదీయోపదిష్ట ప్రకారం 


బాచరించిన. 111 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; పొడసూపి= సాక్షాత్కరించి; ఐరావత= ఐరావతుడియొక్క; సుతుండు= కుమారుడు; అపహరించిన= 
దొంగిలించిన; సమంచిత= మిక్కిలి అందమైన; కుండలంబులు= కుండలాలు; మగుడన్‌= మరలా; చేరెడు= పొందే; ఉపాయంబు= 
ఉపాయాన్ని; ఉపదేశించితిన్‌= బోధించాను; అనినన్‌= అనగా; ఉదంకుండు= ఉదంకుడు; ఏను= నేను; నిన్నున్‌= నిన్ను; 
ఎణుంగను= ఎరుగను; ఉపాసించుట= సేవించటం; ఎట్టు= ఏ విధంగా; కలిగెన్‌= సంభవించింది; తెలుపుము= తెలియజేయుము; 
అనుడున్‌= అని అనగా; ఆ అశ్వంబు= ఆ గుర్రం; అతనితోడన్‌= ఆ ఉదంకుడితో; భవత్‌= నీ యొక్క; గురునకున్‌= 
గురువునకు, గౌతముడికి; గురుండన్‌= గురువును; పావకుండన్‌= అగ్నిని; నీవు; శుచివి= పరిశుద్దుడవు; అయి; స+భక్తికంబు+కాన్‌= 
భక్తితో కూడినట్టుగా; నిత్యంబును= ఎల్లప్పుడూ; నన్నున్‌= నన్ను; నియతిన్‌= నియమంతో; పూజించితి(వి= పూజించావు; ఆ 
తెజంగు= ఆ విషయం; ఎజుంగవు+ఏ?= గుర్తు చేసికొనలేవా?; అని; పలికినన్‌= చెప్పగా; ప్రీతిన్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; 
అతండు= ఆ ఉదంకుడు; తదీయ= ఆ గుర్రానిదైన; ఉపదిష్ట= ఉపదేశించబడిన; (ప్రకారంబు= విధంగా; ఆచరించినన్‌= చేయగా. 


తాత్పర్యం: నీకు కనబడి, ఐరావతుడి కుమారుడు దొంగిలించిన కుండలాలు, నీకు తిరిగి చేరే ఉపాయం ఉపదేశించాను. 
ఆ మాటలు విన్న ఉదంకుడు 'నేను నిన్ను ఎరుగను. నిన్ను సేవించటం ఏ విధంగా సంభవిస్తుంది" అని అన్నాడు. 
అప్పుడు ఆ గుర్రం అతడితో 'నేను నీ గురువునకు గురువును. అగ్నిని. నీవు పరిశుద్దుడవై, భక్తితో నిత్యమూ నన్ను 
పూబించావు. ఆ విషయం నీవు గుర్తుకు తెచ్చుకొనలేదా? అని అన్నది. అంతట ఆ ఉదంకుడు గుర్రం ఉపదేశించిన 
విధంగా చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 243 


(ఈక 


ఘోటకోత్తమ రోమకూపంబులం దెల్ల । నొక్కట ఘనధూమ ముద్గమించి, 
కవిసి, పాతాళ లోకంబంతయును గప్పి; వాసుకి ప్రభృతి నివాస భూము 
లుపరుద్ధ భావంబు నొంది; నైరావతా । వాసంబు హాహారవంబు తోడ 
నాకులంబయ్యె; న ట్లతిదారుణంబైన । పెనుంబొగ నెంతయు భీతి నొంది 


ఆ.  యమ్మునీంద్రు కడకు నహివరుల్‌ రయమున । వచ్చి, భక్తి నర్దలిచ్చి, వినతు 
లై తదీయ కార్య మడిగి యెటింగి, వే। తెచ్చి కుండలంబు లిచ్చి రధిప! 112 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!, జనమేజయా!; ఘోటక+ఉత్తమ= ఆ శ్రేష్టమైన గుర్రం యొక్క; రోమకూపంబులు+అందున్‌= 
చర్మరంధ్రాలందు; ఎల్లన్‌= అన్నిటా; ఒక్కటన్‌= ఒక్కసారిగా; ఘన= గొప్ప; ధూమము= పొగ; ఉద్గమించి= పుట్టి; కవిసి= వ్యాపించి; 
పాతాళలోకంబు= పాతాళలోకం; అంతయును= అంతటా; కప్పెన్‌= కప్పింది; వాసుకి; ప్రభృతి= మొదలైనవారియొక్క; నివాసభూములు= 
మందిర (ప్రదేశాలు; ఉపరుద్దభావంబు= పీడావస్థను; ఒందెన్‌= పొందాయి; ఐరావత= ఐరావతుడియొక్క; ఆవాసంబు= గృహం; 
హాహా= హాహా అనే; రవంబులతోడన్‌= ఆక్రందన ధ్వనులతో; ఆకులంబు= క్షోభించింది; అయ్యెన్‌= అయింది; అట్టు= ఆ 
విధంగా; అతి= మిక్కిలి; దారుణంబు= దుస్ఫహం; ఐన= అయిన; పెను+పొగన్‌= గొప్ప పొగచేత; ఎంతయున్‌= మిక్కిలి; 
భీతిన్‌= భయమును; ఒంది= పొంది; అహివరుల్‌= నాగరాజులు; ఆ ముని+ఇంద్రు+కడకున్‌= ఆ మునీశ్వరుడి దగ్గరకు; రయమునన్‌= 
వేగంగా; వచ్చి; భక్తిన్‌= భక్తితో; అర్బలు+ఇచ్చి= పూజించి; వినతులు+ఐ= వినములయి; తదీయ= ఉదకుండిదైన; కార్యము= 
వచ్చినపని; అడిగి; ఎటీంగి= తెలిసికొని; వే= శీఘ్రంగా; కుండలంబులు= కుండలాలు; తెచ్చి; ఇచ్చిరి= ఇచ్చారు. 


తాత్సర్యం: ఆ ఉత్తమాశ్వం రోమరం(ధ్రాలనన్నిటా ఒక్కసారిగా పొగపుట్టి పాతాళలోకమంతటా క్రమ్ముకొన్నది. వాసుకి 
మొదలైనవారి మందిరాలు పీడావస్థ పాలయ్యాయి. ఐరావతుడి గృహం ఆ(క్రందన ధ్వనులతో కలత చెందింది. ఈ 
విధంగా దుస్సహమయిన ఆ మహాధూమంవలన భయపడి నాగరాజులు ఉదంకుడి దగ్గరకు త్వరగా వచ్చి, భక్తితో 
పూజించి వినములయి, అతడు వచ్చినపని తెలిసికొని వెంటనే కుండలాలు తెచ్చిచ్చారు. 


ఉదంకుండు కుండలంబు లిచ్చి యహల్యను సంతోషపజచుట (సం.14-37-53) 


చ. అతడును వారి. బోంబనిచి, యగికి భక్తి. బ్రదక్షిణంబు చే 
సి, తగ నమస్కరించి, విలసిల్లంగందేజము, ప్రీత చిత్తుండై 
యతలము నిర్గమించి రయ మార6గ వచ్చి యహల్యం గాంచి “తె 
చ్చితి నివెకుండలంబు' లని చే నిడి, భూస్థలి. జాంగి మైక్కినన్‌. 113 


ప్రతిపదార్థం: అతండును= ఆ ఉదంకుడును; వారిన్‌= నాగులను; పోన్‌= వెళ్ళగా; పనిచి= ఆజ్ఞాపించి; భక్తిన్‌= భక్తితో; అగ్నికిన్‌= 

అగ్నికి; ప్రదక్షిణంబు చేసి= (ప్రదక్షిణంచేసి; తగన్‌= తగినట్టుగా; నమస్కరించి; తేజము= శరీరకాంతి; విలసిల్లంగన్‌= ప్రకాశించగా; 
a) ౧ 

టప్రీతి= తృప్తి పొందిన; చిత్తుడు+ఐ= మనస్సు కలవాడై; అతలము= పాతాళలోకం; నిగ్గమించి= వెడలి; రయము= వేగం; 

ఆరంగన్‌= అతిశయించగా; వచ్చి; అహల్యన్‌= అహల్యను; కాంచి= దర్శించి; ఇవి+ఎ= ఇవిగో; కుండలంబులు= కుండలాలు; 

తెచ్చితిన్‌= తెచ్చాను; అని; చేన్‌= ఆమెచేతిలో; ఇడి= పెట్టి; భూస్టలిన్‌= భూమిమీద; చాంగి= సాష్టాంగపడి; మైొక్కినన్‌= 

నమస్కరించగా. 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఉదంకుడు నాగులను వెళ్ళనంపి, అగ్నికి భక్తితో ప్రదక్షిణంచేసి నమస్కరించాడు. అతడి శరీరకాంతి 
ప్రకాశిస్తున్నది. మహానందంతో అతడు పాతాళలోకంనుండి బయలుదేరి, త్వరత్వరగా గౌతమాశ్రమానికి వచ్చాడు. 
గురుపత్ని అయిన అహల్యను దర్శించి “ఇవిగో! కుండలాలు తెచ్చా'నని వాటిని ఆమె చేతిలో పెట్టి ఆమెకు సాష్టాంగ 
నమస్కారం చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే,  ఆయమయు గౌతముండు నత్యాదరమున(। గౌంగిలించుచు దీవించి గారవింప 
నత(డు నమ్మునిపతికిని నయ్యమకును । బెక్కుమాటులు భక్తిమై మొక్కినిలిచి. 114 


ప్రతిపదార్థం: ఆ+అమయున్‌= ఆ అహల్యయు; గౌతముండున్‌= గౌతముడునూ; అతి= మిక్కిలి; ఆదరమునన్‌= (ప్రేమతో; 
కౌంగిలించుచున్‌= కౌగిలిస్తూ; దీవించి; గారవింపన్‌= లాలింపగా; అతండున్‌= ఆ ఉదంకుడునూ; ఆ+మునిపతికిన్‌= ఆ మునీశ్వరుడికి, 
గౌతముడికి; ఆ+అమకును= ఆమెకూ, అహల్యకూ; పెక్కుమాజులు= చాలాసార్లు; భక్తిమైన్‌= భక్తితో; యొక్కి= సాష్టాంగ 
నమస్కారం చేసి; నిలిచి= నిలబడి. 

తాత్సర్యం: అహల్య, గౌాతముడూ మహానురాగంతో ఉదంకుడిని కౌగిలించుకొని దీవించి, లాలించారు. అతడు కూడా 
ఆ దంపతులకు చాలాసార్లు సాష్టాంగ నమస్కారాలు చేసి నిలబడి. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “మీకరుణ. గాక తగుమెయి । నీ కుండలములు పరిగ్రహంచుట నడుమన్‌ 

వైకృతి యొలసిన6 దల(గుట । నా కొలందియె? యనియె వినయనమ్రుం డగుచున్‌. 115 
ప్రతిపదార్థం: వినయ= వినయంచేత; నముండు= వంగినవాడు; అగుచున్‌= అవుతూ; తగు= అనుగుణమయిన; మెయిన్‌= 
విధంగా; ఈ కుండలములు= ఈ కుండలాలు; పరి[గ్రహించుట= స్వీకరించటం; నడుమన్‌= మధ్యలో; వైకృతి= కష్టస్థితి; ఒలసినన్‌= 


కలుగగా; తలంగుట= తొలగించుకొనటం; మీ= మీయొక్క; కరుణన్‌= అను[గ్రహంవలన; కాక= తప్ప; నా= నా యొక్క; కొల 
ది+ఎ= తరమా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వ్ర కోర్కెకు తగినట్టుగా ఈ కుండలాలను స్వీకరించటం, మధ్యలో కష్టం కలుగగా దానిని నివారించటం 
ఇవన్నీ మీ దయవలన తప్ప నా శక్తి సామర్థ్యాలవలన మాత్రం జరిగినవి కావు' అని వినయంతో అన్నాడు. 


వ. అనినవిని వార లత్యంత సంతుష్టాంతరంగులై; రగ్గౌతముం డతని కిట్లనియె. 116 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉదంకుడు పలుకగా; విని; వారలు= ఆ దంపతులు; అత్యంత= మిక్కిలి; సంతుష్ట= సంతృప్తి 
పొందిన; అంతరంగులు= మనస్సులు కలవారు; ఐరి= అయ్యారు; ఆ గౌతముండు; అతనికిన్‌= అతడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఉదంకుడు ఈ విధంగా పలుకగా ఆ దంపతులు పరమ సంతృప్తి పొందారు. అప్పుడు గౌతముడు 
అతడితో ఈ విధంగా అన్నాడు. 
ఉ. నీ చరితంబు చిత్రమహనీయము; మిత్ర సహక్షితీశ్వరున్‌ 

నీచత( బాప, నాగ మపనీతము చేసిన కుండలద్వయం 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 245 

బాచతురత్వ మా బలిమి యాదృఢ నిశ్చయ మట్టు లొప్ప ధ 

ర్మోచిత లీల దేర నొరు డోపునె! యేను నిజంబ పర్మితిన్‌.' 117 
ప్రతిపదార్థం: నీ= నీయొక్క; చరితంబు= శీలం; చిత్ర= ఆశ్చర్యకరమూ; మహనీయము= గొప్పదీ; మిత్రసహ= మిత్రసహుడనే; 
క్షీతి+ఈశ్వరున్‌= రాజును; నీచతన్‌= హీనస్టితినుండి; పాపన్‌= దూరంచేయగా; నాగము= పాము; అపనీతము చేసిన= అపహరించిన; 
కుండల ద్వయంబు= కుండలాల జంట; ఆ చతురత్వము= నేర్పూ; ఆ బలిమి= ఆ బలం; ఆ దృఢ= గట్టిదయిన; నిశ్చయము; 
అట్టులు= ఆ విధంగా; ఒప్పన్‌= ప్రకాశించగా; ధర్మ= ధర్మానికి; ఉచిత= తగిన; లీలన్‌= ప్రకారంగా; తేరన్‌= తీసికొనిరాగా; ఒరు( 
డు= ఇంకొకడు; ఓపును+ఎ?= సమర్భుడగునా?; ఏను= నేను; నిజంబు+అ= నిజమే; పల్కితిన్‌= పలికాను. 
తాత్సర్యం: “నీ స్వభావం ఆశ్చర్యం కలిగించేదీ, గొప్పదీ. మిత్రసహుడి హీనస్థితిని తొలగించటానికి గానీ, పాము 
దొంగిలించిన కుండలాలజంటను నేర్పుతో బలంతో పట్టుదలతో తిరిగి తీసికొని రావటానికి గానీ, ఇంకొకడు సమర్ధుడు 
కానేకాడు. నేను అతిశయోక్తులు గాక, నిజం చెప్పాను.” 


వ. అనియె; నయ్యుదంకుం డట్లు తన మహాతపంబు బలిమిం బరాక్రమించి, యనన్య సులభంబులగు 
కుండలంబు లాహరించి, గురుజన మనోరథసిద్ధి గావించె; నా భృగువంశ మహత్తరు మహానుభావం బిట్టి' 
దనిన విని జనమేజయుం 'డమ్మహాత్మునకు వరం బొసంగి చనిన వాసుదేవు ననంతర వృత్తాంతంబు 
మునిసత్తమా! యెలింగింపవే యని యడిగి, నవ్విభునకు వైశంపాయనుం డిట్లనియె. 118 


ప్రతిపదార్థం: అనియెన్‌= గౌతముడు ఈ విధంగా అన్నాడు; ఆ+ఉదంకుండు= ఆ ఉదంకుడు; అట్టు= ఆ విధంగా; తన= 
తనయొక్క; మహత్‌= గొప్పదయిన; తపంబు= తపస్సుయొక్క; బలిమిన్‌= బలంచేత; పరా(క్రమించి= పరాక్రమం చూపి; 
న+అన్య+సులభంబులు= ఇతరులకు తేలికగా లభించనివి; అగు= అయిన; కుండలంబులు= కుండలాలు; ఆహరించి= తీసికొని 
వచ్చి; గురుజన= గురువులయొక్క; మనోరథ= కోరికయొక్క; సిద్ది= ఈడేరుటను; కావించెన్‌= చేశాడు; ఆ భృగు= ఆ 
భృగుమహర్షియొక్క; వంశ= వంశంలోని; మహత్తరు= ముఖ్యుడియొక్క; మహత్‌= గొప్ప; అనుభావంబు= మహిమ; ఇట్టిది= 
ఇటువంటిది; అనినన్‌= అని చెప్పగా; విని; జనమేజయుండు= జనమేజయుడు; ముని= మునులలో; సత్తమా!= (్రేష్టుడా!; ఆ 
మహత్‌+ఆత్మునకున్‌= ఆ గొప్ప మనస్సు కలవాడికి; వరంబు= వరము; ఒసంగి= ఇచ్చి; చనిన= వెళ్ళిన; వాసుదేవు= వసుదేవుడి 
కుమారుడయిన శ్రీకృష్ణుడియొక్క; అనంతర= తరువాతి; వృత్తాంతంబు= కథ; ఎణీంగింపుము+ఏ= తెలియజేయుమా; అని; 
అడిగినన్‌= అడుగగా; వైశంపాయనుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: గౌతముడు ఈ విధంగా అన్నాడు. ఈ ఉదంకుడి ఉపాఖ్యానం చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో 
'ఆ విధంగా ఉదంకుడు తన తపోబలంచేత పరా(క్రమించి, ఇతరులకు తేలికగా లభించని కుండలాలు తీసికొనివచ్చి 
గురువుల కోరిక నెరవేర్చాడు. ఆ భృగువంశోత్తముడి మహిమ ఇటువంటిది” అని అన్నాడు. అప్పుడు జనమేజయుడు 
'మునిశ్రేష్టా! మహాత్ముడయిన ఉదంకుడికి వరమిచ్చి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు కదా! తరువాత ఆ భగవంతుడు ఏం 
చేశాడో ఆ కథ నాకు తెలియజేయుమా!' అని అడుగగా వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. 


సీ. ఆభార్గవోత్తము నట్లు వీడ్కొని కృష్ణు(। డరిగి యలంకృత మైన నిజపు 
రము సొచ్చునప్పుడు రైవత కాచల । యాత్రామహోత్సవ మఖిలజనులుC 
గొనియాడుచుండి, యగ్గోవిందు సందర్శ । నంబున నుత్సవోన్మత్త భావ 


మిమ్మడియై ప్రమోదమ్మునం దేలి; ర | ద్దేవదేవుండు వసుదేవుం గాంచి 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. దేవకీదేవి బలభద్రదేవు( దక్కుం। గలుగు వృద్ద బాంధవులను గని వినీతి( 
దత్తదుచిత మనోజ్ఞవిధాసమంచి । తాచరణములు నడపె( బ్రియం బెలర్చ. 119 


ప్రతిపదార్థం: కృష్ణుడు; ఆ భార్గవ= ఆ భృగుమహర్షి సంతతివారిలో; ఉత్తమున్‌= ఉత్తముడైన ఉదంకుడిని; అట్టు= ఆ విధంగా; 
వీడ్కొని= అనుమతిపొంది విడిచిపోయి; అలంకృతము= అలంకరించబడింది; ఐన= అయిన; నిజ= తనయొక్క; పురము= 
పట్టణమును, ద్వారకను; చొచ్చు+అప్పుడు= (ప్రవేశించే సమయమున; అఖిల= సమస్తమైన; జనులున్‌= ప్రజలును; రైవతక= 
రైవతకమనే; అచల= పర్వతమునకు సంబంధించిన; యా(త్రా= జాతర అనే; మహత్‌= గొప్ప; ఉత్సవము= పండువును; 
కొనియాడుచున్‌= పొగడుతూ; ఉండి; ఆ గోవిందు= కృష్ణుడియొక్క; సందర్భనంబునన్‌= దర్శనంచేత; ఉత్సవ= ఉత్సవంవలన 
కలిగిన; ఉన్మత్త భావము= వెర్రితనం; ఇమ్మడి+ఐ= రెట్టింపై; ప్రమోదమ్మునన్‌= మహానందంతో; తేలిరి= ఉప్పాంగిరి; ఆ 
దేవదేవుండు= ఆ దేవాధిదేవుడు కృష్ణుడు; వసుదేవున్‌= వసుదేవుడిని; కాంచి= దర్శించి; దేవకీ దేవిన్‌= దేవకీదేవినీ; బలభద్రదేవున్‌= 
బలరాముడినీ; తక్కున్‌+కలుగు= మిగిలిన; బాంధవులను= చుట్టాలనూ; కని= చూచి; వినీతిన్‌= వినయంతో; తద్‌+తద్‌= వారి 
వారికి; ఉచిత= తగిన; మనోజ్ఞ= మనస్సును ఆనందింపజేసే; విధా= విధానాలతో కూడిన; సమంచిత= మిక్కిలి పూజితమైన; 
ఆచరణములు= మర్యాదలు; ప్రియంబు= ప్రీతి; ఎలర్సన్‌= అతిశయించగా; నడపెన్‌= చేశాడు. 


తాత్సర్యం: భృగువంశోత్తముడైన ఉదంకుడిని ఆ విధంగా శ్రీకృష్ణుడు వీడ్కొని తన రాకకు అలంకరించిన ద్యారకాపురం 
(ప్రవేశించాడు. రైవతకపర్వతం జాతరకొరకై అప్పటికే సాగుతున్న ద్వారకావాసులందరూ శ్రీకృష్ణ సందర్భనం వలన 
వెర్రెత్తినట్లు మహానందంతో ఉప్పొంగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులనూ, బలరాముడినీ మిగలిన 
చుట్టాలనూ చూచి, వారి వారికి తగినట్టుగా ఆనందకరమైన మర్యాదలు చేశాడు. 


వ. వారలందటికు ధర్మనందను చెప్పిన చొప్పున బ్రణామాది యోగ్యోపచారంబు లాచరించె; ననుజ తనూ 
జామాత్య భృత్యులు దన్నుం గనినం బ్రీతి వాత్సల్య సంభావనా బహుమానంబులు మెజియ నాదరించె; సాత్యకి 
సుభద్రలం దగు తెటింగులం దగిన వారలం గానిపించె; నట్లు సకలజన ప్రమోదాపాది యైన దామోదరు 
నత్యంత సమీపాసనుం జేసికొని వసుదేవుడు 'భారతరణప్రకారంబు యాతాయాత జనంబులచేత వింటిం, 
బ్రస్ఫుటంబుగా వినవలతుం జెప్పవే యని యడిగిన నచ్యుతుం డతని కిట్లనియె. 120 


ప్రతిపదార్థం: వారలు+అందజకున్‌= వారందరికీ; ధర్మనందను= ధర్మనందనుడు; చెప్పిన; చొప్పునన్‌= విధంగా; ప్రణామ= 
నమస్కారం; ఆది= మొదలైన; యోగ్య= తగిన; ఉపచారంబులు= సేవా గౌరవాలు; ఆచరించెన్‌= చేశాడు; అనుజ= తమ్ముళ్ళూ; 
తనూజ= కుమారులూ; అమాత్య= మంత్రులూ; భృత్యులు= సేవకులూ; తన్నున్‌= తన్ను; కనినన్‌= దర్శింపగా; ప్రీతి= సంతోషం; 
వాత్సల్యము= మమత; సంభావన= (ప్రేమ; బహుమానంబు= గౌరవం; మెణయన్‌= వెల్లడికాగా; ఆదరించెన్‌= ఆదరించాడు; 
సాత్యకిన్‌= సాత్యకినీ; సుభద్రన్‌= సుభద్రనూ; తగు= తగిన; తెజంగులన్‌= విధములుగా; తగినవారలన్‌= యోగ్యులయినవారిని; 
కానిపించెన్‌= దర్శింపజేశాడు; అట్టు= ఆ విధంగా; సకలజన= సమస్త జనులకూ; ప్రమోద= మహానందాన్ని; ఆపాది= కలిగించేవాడు; 
ఐన= అయిన; దామోదరున్‌= శ్రీకృష్ణుడిని; అత్యంత= మిక్కిలి; సమీప= దగ్గరగా; ఆసీనున్‌= కూర్చున్న వాడినిగా; చేసికొని; 
భారతరణ= భారతయుద్దంయొక్క; ప్రకారంబు= విధానం; యాత+ఆయాత= పోతూ వస్తూఉండే; జనంబులచేతన్‌= జనులచేత; 
వింటిన్‌= అరగొరగా విన్నాను; (ప్రస్ఫుటంబుగాన్‌= మిక్కిలి తేటతెల్లంగా; వినన్‌+వలతున్‌= వినగోరుతాను; చెప్పవే= చెప్పుమా; 
అని; అడిగినన్‌= అడుగగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= ఆ వసుదేవుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 


అన్నాడు. 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 247 


తాత్సర్యం: వారందరికీ ధర్మరాజు చెప్పిన రీతిగా శ్రీకృష్ణుడు నమస్కరించటం మొదలయిన విధులన్నీ నడిపాడు. 
తమ్ముళ్ళూ, కొడుకులూ, మంత్రులూ, సేవకులూ తనను దర్శించటానికి రాగా వారిని సంతోషంతో, మమకారంతో, 
ప్రేమతో, గౌరవంతో ఆదరించాడు. సాత్యకిని, సుభద్రనూ చూడటానికి తగినవారిని పంపించాడు. ఆ విధంగా అందరికీ 
ఆనందాన్ని కలిగించే శ్రీకృష్ణుడిని దగ్గర కూర్చుండబెట్టుకొని వసుదేవుడు 'నాయనా! పోతూ వస్తూ ఉండే వారివలన 
భారతయుద్దాన్ని గూర్చి అరగొరగా విన్నాను. నీవు సంపూర్ణంగా చెప్పితే వినాలని ఉన్నది. నాకు తేటతెల్లంగా చెప్పు” 
మని అడిగాడు. అంతట శ్రీకృష్ణుడు వసుదేవుడితో ఈ విధంగా అన్నాడు. 


క “అది యతివిస్తారము; పె । క్కుదినంబులు చెప్పం బట్టు; గొంత దగం జె 
ప్పెద నేం బ్రధాన పురుష స। ముదయ సమర విధము లఘుతరోక్తులC దెలియన్‌. 121 


ప్రతిపదార్థం: అది= భారతయుద్ద కథ; అతి= మిక్కిలి; విస్తారము= పెద్దది; చెప్పన్‌= దానిని చెప్పగా; పెక్కు= చాలా; దినంబులు= 
రోజులు; పట్టున్‌= గడుస్తాయి; ఏన్‌= నేను; తెలియన్‌= అర్థమయేటట్టుగా; ప్రధాన= ముఖ్యులయిన; పురుష= వీరులయొక్క; 
సముదయ= సమూహంయొక్క; సమర= యుద్దంయొక్క; విధము= తీరు; కొంత; లఘుతర= కొలది అయిన; ఉక్తులన్‌= 
మాటలలో; తగన్‌= తగినట్టుగా; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: భారతయుద్ద కథ చాలా పెద్దది. దానినంతా చెప్పటానికి చాలా రోజులు పట్టుతాయి. అందువలన 
ముఖ్యులయిన వీరులు యుద్దాలు చేసిన తీరు కొంత నీకు కొడి మాటలలో అర్థమయేటట్టుగా చెప్పుతాను. 


సీ, కౌరవసైన్యమేకాదశాక్షౌహిణీ । కలితంబు; దానికి( గట్టె వీర 
పట్టంబు భీష్మం డా ప్రభువున కెదురొడ్డి । రెలమిమై బాండుపుత్తులు శిఖండి; 
నక్కడ సప్త సంఖ్యాక్షౌహిణీక మ । నీక; మిమ్మాడ్మి( బన్నిన బలద్వ 
యంబును ఖేచరు లచ్చెరువడ( బోరె(; । గాండీవి దోడ్పడంగా శిఖండి 


తే.  యన్నదీనందనుని. బదియవు దినంబు । నందు. గూలిచె; నుత్తరాయణము వచ్చు 
నంతకును మృతి పొందక యాత( డుండె । నధిప! శరతల్పమున! గడు నద్దుతముగ. 122 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వసుదేవా!; కౌరవ= కౌరవులయొక్క; సైన్యము; ఏకాదశ= పదకొండు; అక్షౌహిణీ= అక్షాహిణులతో; 
కలితంబు= కూడినట్టిది; భీష్ముండు= భీష్ముడు; దానికిన్‌= ఆ పదకొండు అక్షౌహిణుల సైన్యానికి; వీరపట్టంబు= ఆధిపత్యమును 
సూచించే వీరవేషమును; కట్టెన్‌= ధరించాడు; ఆ (ప్రభువునకున్‌= ఆ సైన్యాధిపతి భీష్ముడికి; పాండుపుత్రులు= పాండురాజు 
కుమారులు, పాండవులు; ఎలమిమైన్‌= ఉత్సాహంతో; శిఖండిన్‌= శిఖండిని; ఎదురొడ్డిరి= ఎదురుగా నిలిపారు; అక్కడన్‌= 
పాండవపక్షమున; అనీకము= సైన్యం; సప్తసంఖ్యా= ఏడు సంఖ్యగల; అక్షైహిణీకము= అక్షొహిణులు కలది; ఈ+మాడ్కిన్‌= ఈ 
విధంగా; పన్నిన= మోహరించిన; బలద్వయంబును= సేనాద్వితయం; ఖేచరులు= దేవతలు; అచ్చెరువు+పడన్‌= ఆశ్చర్యం 
పొందేటట్టుగా; పోరెన్‌= యుద్దం చేసింది; శిఖండి; గాండీవి= అర్జునుడు; తోడ్పడన్‌+కాన్‌= సహాయంచేయగా; పది+అవు= పదవ; 
దినంబు+అందున్‌= రోజున; ఆ నదీ= ఆ గంగానదియొక్క; నందనునిన్‌= కుమారుడిని, భీష్ముడిని; కూలిచెన్‌= పడగొట్టాడు; 
అతండు= ఆ భీష్ముడు; ఉత్తరాయణము వచ్చు+అంతకును= ఉత్తరాయణ పర్వకాలం వచ్చేవరకూ; మృతిపొందక= మరణించక; 
కడున్‌= మిక్కిలి; అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; శరతల్పమునన్‌= బాణాల పాన్సుమీద; ఉండెన్‌= ఉన్నాడు. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వసుదేవా! కౌరవసైన్యం పదకొండు అక్షౌహిణులు. భీష్ముడు దానికి సేనాధిపతి. పాండవులు అతని 
కెదురుగా శిఖండిని నిలిపారు. పాండవ సైన్యం ఏడు అక్షౌహిణులు. ఈ రెండు సైన్యాలూ హోరాహోరిగా పోరాడాయి. 
ఆ పోరాటాన్ని చూచి దేవతలు సైతము ఆశ్చర్యపడ్డారు. అర్జునుడు తోడు రాగా శిఖండి యుద్దం మొదలయిన పదవ 
రోజున భీష్ముడిని పడగొట్టాడు. ఆ మహాత్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ, మరణించకుండా 
అంపపానుపుమీద ఉన్నాడు. 


విశేషం: అక్షౌహిణి= 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుణ్బాలు, 1,09,350 పదాతులు కలిగిన సేన, 
ఉత్తరాయణము-సూర్యుడు ఉత్తరపు వైపుగా సంచరించే ఆరునెలలకాలం. మకరసం(క్రాంతినుండి కర్కటసం(క్రాం తివరకుగల 
కాలం. మార్గశిరమాసం సమాప్తి అయిన తరువాత ఉత్తరాయణం (ప్రారంభమవుతుంది. 
క. గురు6 దైదు దివసములు ని । రరసమర మొనర్చి; నతని. బరిమార్వంగ నా 

వెరవున నర్హును ప్రాపున । దొరశొనియె హుతాగ్నిభవుండు ద్రుపదసుతుండున్‌. 123 
ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణుడు; ఐదు= అయిదు; దివసములు= రోజులు; నిర్భర= తీవ్రమయిన; సమరము= యుద్దం; 
ఒనర్చెన్‌= చేశాడు; హుత+అగ్ని= యజ్ఞాగ్నినుండి; భవుడు= పుట్టినవాడైన; (ద్రుపద= [ద్రుపదుడియొక్క; సుతుండున్‌= 
కుమారుడు-ధృష్టద్యుమ్నుడు; నా= నాయొక్క; వెరవునన్‌= ఉపాయంతో; అర్జును= అర్జునుడియొక్క; ప్రాపునన్‌= అండతో; 
అతనిన్‌= (ద్రోణాచార్యుడిని; పరిమార్చంగన్‌= చంపగా; దొరంకొనియెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు ఐదురోజులు తీవ్రయుద్దం చేశాడు. యజ్ఞాన్నినుండి పుట్టినవాడూ, ద్రుపదుడి కొడుకూ 
అయిన ధృష్టద్యుమ్నుడూ నా ఉపాయంవలన అర్జునుడి అండవలనా ఆ ఆచార్యుడిని చంపగలిగాడు. 


కు గండున రాధాతనయుండు | రెండు దినంబులు పెనంగి గ్రీష్మ సమయసూ 

ర్యుండుంబోలె వెలింగెడు । గాండివధరు శరకరోష్యం గ్రాంె నరేంద్రా! 124 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా! వసుదేవా!; గండునన్‌= పరాక్రమంతో; రాధా= రాధయొక్క; తనయు(డు= కొడుకు-కర్ణుడు; 
రెండు; దినంబులు= రోజులు; పెనంగి= యుద్దంచేసి; (గ్రీష్మసమయః= వేసవి నాటి; సూర్యుండున్‌+పోలెన్‌= సూర్యుడివలె; వెలింగెడు= 


ప్రకాశించే; గాండివ= గాండీవమును; ధరు= ధరించే అర్జునుడియొక్క; శర= బాణాలనెడి; కర= కిరణాలయొక్క; ఊష్మన్‌= 
వేడిచేత; (క్రాంగెన్‌= కాలిపోయాడు. 


తాత్పర్యం: కర్టుడు రెండు రోజులు యుద్దంచేసి; నడివేసవి సూర్యుడివలె వెలిగే అర్జునుడి బాణకిరణాలవలన 
ద్భామయ్యాడు. 
నిశేషం: అలం: ఉత్రేక్ష, రూపకం 
చ. విను, మటునా(డు శల్యు( డతివిక్రమతన్‌ సమరం బొనర్షి య 
ద్దినము సగంబు సెల్లంగ యుధిష్టిరుచే( దెగుడున్‌, బలంబు గై 
కొని యనిసేయంగా శకుని గూల్లె వడిన్‌ సహదేవు(; డంతతో 
మనమున+ జేవ దక్కి తనమానము డిగ్గ(గంద్రావి హీను(డై. 125 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 249 
ప్రతిపదార్థం: వను; మటునా(డు= [ద్రోణుడు చనిపోయిన మరునాడు; శల్యుండు; అతి= మిక్కిలి; విక్రమతన్‌= పరాక్రమంతో; 
సమరంబు= యుద్దం; ఒనర్చి= చేసి; ఆ దినము= ఆ రోజు; సగంబు= సగం; చెల్ల(గన్‌= కడవగా; యుధిష్థిరుచేన్‌= ధర్మరాజువలన; 
తెగుడున్‌= చచ్చిన తరువాత; శకుని; బలంబు= సైన్యాన్ని; కైకొని= తీసికొని; అని= యుద్దం; చేయంగాన్‌= చేయగా; సహదేవు( 
డు; వడిన్‌= వేగంగా; కూల్చెన్‌= చంపాడు; అంతతోన్‌= అంతటితో; మనమునన్‌= మనస్సులో; చేవ= స్టైర్యాన్ని: తక్కి= కోల్పోయి; 
తన; మానము= ఆత్మాభిమానం, పౌరుషం; డిగ్గంగన్‌+*త్రావి= విడిచి; హీనుండు+ఐ= అల్బుడై. 
తాత్పర్యం: [ద్రోణుడు మరణించిన మరునాడు శల్యుడు మహాపరాక్రమవంతుడై యుద్ధం చేశాడు. కాని, ఆ రోజు 
ఒకపూట గడిచిన తరువాత ధర్మరాజుచేతిలో చనిపోయాడు. అప్పుడు శకుని సైన్యంతో వచ్చి యుద్దం చేశాడు. వెంటనే 
సహదేవుడు అతడిని చంపాడు. అంతటితో చేసేది ఏమీలేక నిబ్బరం కోల్పోయి ఆత్మాభిమానం విడిచి అల్పుడై.(తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. దుర్యోధనుండు తనతమ్ముల భీమసేనుండు సంగ్రామంబునం దెగటార్షియుండ, భంగంబున కోర్చి పలపలని 
మూంక విడిచి, గద చేతంగొని, పాదచారియయి, యొక్కండును బాటి, యొక్కనుడువు సొచ్చి, నీళ్ళు 
పాషాణమయముగా మంత్రించుకొని, డా(గి యుండె(; బాండవు లెటింగి పోయి పొదివికొని మర్మభేదంబు 


లగు దూషణభాషణంబుల నొప్పించిన. 126 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; తన; తమ్ములన్‌= తమ్ముళ్ళను; భీమసేనుండు= భీముడు; సం([గ్రామంబునన్‌= యుద్దంలో; 
తెగటార్చి= చిత్రవధచేసి; ఉండన్‌= ఉండగా; భంగంబునకున్‌= వినాశనానికి; ఓర్చి= సహించి; పలపలనిమూంకన్‌= పలచనయిన 
సైన్యాన్ని; విడిచి; గద; చేతన్‌+కొని= చేపట్టి; పాదచారి+ఐ= కాలినడకను వెళ్ళినవాడై; ఒక్కండును= ఒక్కడే; పాటీ= పారిపోయిన; 
ఒక్కమడువు= ఒక పెద్ద చెరువులో; చొచ్చి= ప్రవేశించి; నీళ్ళు; పాషాణమయము= శిలారూపం; కాన్‌= అగునట్టుగా; మంత్రించికొని= 
మంత్రోచ్చారణం చేసికొని; డాంగి= దాగికొని; ఉండెన్‌= ఉన్నాడు; పాండవులు; ఎటింగి= ఈ గుట్టు తెలిసికొని; పోయి; పొదివికొని= 
చుట్టూచేరి; మర్మ= ఆయువు పట్టను; భేదంబులు= (బ్రద్దలు చేసేవి, బాణాలవంటివి; అగు= అయిన; దూషణ= నిందలతో 
కూడిన; భాషణంబులన్‌= మాటలచేత; నొప్పించినన్‌= బాధపెట్టగా. 


తాత్పర్యం: దుర్యోధనుడు తన తమ్ముళ్ళనందరినీ భీముడు యుద్దంలో మట్టు పెట్టినప్పటికీ, వారి వినాశనాన్ని 
దిగ మింగాడు. తరువాత క్షీణించి పలచనయిన సైన్యాన్ని వదలి, గదను చేపట్టి, కాలి నడకను పోయినవాడై, ఒక్కడే 
పెద్దచెరువులో ప్రవేశించాడు. మం(త్రం జపించి నీళ్ళు శిలారూపం పొందేటట్టు చేశాడు. ఈ గుట్టు తెలిసికొన్న పాండవులు 
చెరువు చుట్టూ చేరి అతడిని జీవస్థానాలను (బ్రద్దలుచేసే నిందావాక్యాలు పలికి బాధపెట్టగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
ఆ. అతడు మడువు వెడలి యనిలనందనుతోడ6 । దగ6 బెనంగి, తద్దదావినిహతిం 

దొడలు విటిగి కూలి విడిచె( బ్రాణంబు; లి । బ్దంగి జయము గొనిరి పాండుసుతులు. 127 
ప్రతిపదార్థం: అతండు= ఆ దుర్యోధనుడు; మడువు= చెరువునుండి; వెడలి= బయటికి వచ్చి; అనిల= వాయువుయొక్క; 
నందనుతోడన్‌= కుమారుడితో - భీముడితో; తగన్‌= వీరోచితంగా; పెనంగి= పోరాడి; తద్‌= ఆ భీముడియొక్క; గదా= గదయొక్క; 


వినిహతిన్‌= విశేషమైన దెబ్బచేత; తొడలు; విటీగి= విరిగి; కూలి= పడిపోయి; 'ప్రాణంబులు= ప్రాణాలు; విడిచెన్‌= వదిలాడు; 
పాండు= పాండురాజుయొక్క; సుతులు= కుమారులు; ఈ+భంగిన్‌= ఈ విధంగా; జయము+కొనిరి= జయం పొందారు. 


950 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రకాళించేవాడనీ, మీరు వినలేదా?” - అని శ్రీకృష్ణుడన్నాడు. శ్రీకృష్ణునిమాట అనే చెలియలికట్టను వృష్టి భోజ యాదవ 
వంశాలవారనే సముద్రం దాటలేకపోయింది. జయింపసాధ్యం కాని అర్జునుడు తాను కోరినదానిని పొందాడు. 


విశేషం: అలం: రూపకం. యాదవులమీద శ్రీకృష్ణుని పట్టు ష్ట్ర వ్యూహరచనలో ఆయన నేర్పు, మాటల చాకచక్యం ఈ ఘట్టంలో 
స్పష్టం. 


అర్జునుండు సుభద్రాసహితుండై యింద్రప్రస్థపురంబునకు( జనుట (సం.1-213-13) 


వ. ఇట్లింద్రప్రస్టపురంబున కభిముఖుం డై యానర్తకదేశంబులకుం జని, యందు ముందటి ముకుందప్రేషితు లయిన 
దాశార్దవీరులతో నగణ్యారణ్యంబులు గడచుచు( బుణ్యతీర్ధంబుల నాడుచు నానాజనపదంబుల విహరించుచు 
వచ్చి యింద్రప్రస్థపురసమీపంబున. 209 
ప్రతిపదార్థం: ఇట్లు; ఇంద్రప్రస్థ, పురంబునకున్‌; అభిముఖుండు+ఐ= ఎదురు ముఖం కలవాడై - అంటే ఇంద్రప్రస్థపురంవైపు 
పయనించినవాడై; ఆనర్తక, దేశంబులకున్‌= ఆనర్తక దేశాలకు; చని= వెళ్ళి; అందున్‌= అచ్చట; ముందజన్‌= ముందుగా; 
ముకుంద, (ప్రేషితులు+అయిన= శ్రీకృష్ణునిచే పంపబడినవాళ్ళయిన; దాశార్హ, వీరులతోన్‌= దాశార్గునివంశానికి సంబంధించిన 
వీరులతో; అగణ్య+అరణ్యంబులు= లెక్కించటానికి సాధ్యం కానన్ని అడవులు; కడచుచున్‌= దాటుతూ; పుణ్య తీర్థంబు లన్‌= 
పుణ్య తీర్జాలలో; ఆడుచున్‌= స్నానమాడుతూ; నానా జనపదంబులన్‌= అనేక (గ్రామాలలో; విహరించుచున్‌; వచ్చి; ఇంద్రప్రస్థ, 
పుర, సమీపంబునన్‌= ఇందద్రప్రస్థనగరానికి దగ్గరలో. 
తాత్సర్యం: ఈ విధంగా ఇంద్రప్రస్థపురం వైపు పయనించి, ఆనర్తకదేశాలకు వెళ్ళి, అక్కడ శ్రీకృష్ణుడు పంపిన 
దాశార్హవంశవీరులతో కలిసి లెక్కించసాధ్యంకానన్ని అడవులను దాటుతూ, పుణ్యతీర్ణాలలో స్నానమాడుతూ అనేక 
(గ్రామాలలో విహరిస్తూ వచ్చి, ఇంద్రప్రస్థపురానికి సమీపంలో. 


ఆ. ఘనభుజుండు నరుడు దనతొజ్టుపట్టుల । విశ్రమించి భువనవిశ్రుతుండు 
మతి. దలంచి యాత్మహిత మగు నట్లుగా । నిష్టమున సుభద్ర కిట్టు లనియె. 210 


ప్రతిపదార్థం: ఘన, భుజుండు= దృఢమైన భుజాలు కలవాడు; భువన, విశ్రుతుండు= ప్రపంచమంతటా ప్రసిద్ది కెక్కినవాడు; 
నరు(డు; తన, తొయ్టుపట్టున్‌= తన ఆవులమందలున్నచోట; విశ్రమించి= అలసట తీర్చికొని; మతిన్‌= మనస్సులో; తలంచి= 
ఆలోచించి; ఆత్మ, హితము+అగునట్టుగాన్‌= తనకు మేలు కలిగేటట్లుగా; సుభద్రకున్‌; ఇష్టమునన్‌= (ప్రీతితో; ఇట్టులు+అనియెన్‌. 
తాత్సర్యం: బలమైన భుజాలు కలవాడు, ప్రపంచంలో (ప్రసిద్దికెక్కినవాడు అయిన అర్జునుడు తన ఆవులమంద 
లున్నచోట విశ్రమించి, తనకు మేలు కలిగేటట్టుగా ఆలోచించి ప్రియమార సుభద్రతో ఇట్టా అన్నాడు. 


విశేషం: తాణ్జపట్టు అంటే ఆలమంద. ఆలమందలు సామాన్యంగా ఊరి పొలిమేరలలో ఉంటాయి. అర్జునుడు తన 
“'తొజ్హపట్టుల' విశ్రమించాడనగా ఇం|(ద్రప్రస్థపట్టణపు పొలిమేరలకు చేరి విశ్రమించాడని భావం. ఇక మిగిలింది 
ఇం(ద్రప్రస్థపురప్రవేశమే. మూలంలో పి.పి.యస్‌.శాస్రిగారి ప్రతిలో “క్రోశమాత్రేపురస్యాసీత్‌ గోష్టం పార్థస్యశోభనం” అని ఉన్నది. 
వ. “మన మివ్విధంబున( జనునప్పడు నిన్ను! జూచి ద్రుపదరాజపుత్తి యప్రియంబులు వలుకునో; యప్పరమ 

పతివ్రతపలుకు నిక్కునం బగుం గావున, నీ వేకతంబ గోపాలబాలికలతో ముందటి నరిగి యక్కోనులిం గను మని 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దుర్యోధనుడు చెరువునుండి బయటికి వచ్చి, భీముడితో వీరోచితంగా పోరాడాడు. చివరకు భీముడి 
గదాఘాతంవలన తొడలు విరిగి కూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా పాండవులు జయం పొందారు. 


క. గురుసుతుండు పాండుతనయ శి । బిర మా రే యడరి పొదివి భీషణవృత్తిన్‌ 
బొరిగొనియెం గరిఘోటక | నరనిచయము నెల్ల; నే మనం గల దధిపా! 128 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!, వసుదేవా!; గురు= ద్రోణాచార్యుడియొక్క; సుతు(డు= కొడుకు - అశృత్థామ; ఆ రే= ఆ రాత్రి; 
అడరి= చెలరేగి; పాండు తనయ= పాండవుల యొక్క; శిబిరము= దండు విడిసినచోటు; పొదివి= ఆక్రమించి; భీషణ= దారుణమైన; 
వృత్తిన్‌= వ్యాపారంతో; కరి= ఏనుగులయొక్క; ఘోటక= గుర్రాలయొక్క; నర= సైనికులయొక్క; నిచయమున్‌= సమూహాన్ని; 
ఎల్లన్‌= అంతటినీ; పొరిగొనియెన్‌= సంహరించాడు; అనన్‌= చెప్పగా; ఏమి= ఇంకా ఏమి; కలదు?= మిగిలి ఉన్నది? 
తాత్సర్యం: వసుదేవా! ఆ రాత్రి అశ్వత్తామ విజృంభించి, పాండవశిబిరం (ప్రవేశించి ఏనుగుల, గుర్రాల, సైనికుల 
సమూహాన్ని ఒక్క పురుగు మిగులకుండా ఊచకోత కోశాడు. ఇంకా చెప్పటానికి ఏమున్నది? 


వ. ఆరాత్రి యేనును బాండుసుతులు నచ్చట లేమి నంతపుట్టె; నిట్లు పదునెనిమిది దివసంబులు చెల్లిన 
సంగ్రామంబున నే మార్వురము సాత్యకియును దక్కమా దిక్కున సమస్తజనంబులు నస్తమించిరి; కౌరవుల 
దెస నశ్వత్థామ కృప కృతవర్మలు మువ్వురు బ్రదికిరి; యుయుత్సుండు మున్న పాండవుల నాశ్రయించుటం 
జేసి చావునకుం దప్పె; నిది భారతరణ ప్రకారంబు.” 129 


ప్రతిపదార్థం: ఆ రాత్రి; ఏనును= నేనూ; పాండుసుతులు= పాండురాజు కొడుకులు; పాండవులూ; అచ్చటన్‌= అక్కడ; 
లేమిన్‌= లేకపోవుటచే; అంత= ఆ ఘోరకార్యం; పుట్టెన్‌= సంభవించింది; ఇట్లు= ఈ విధంగా; పదునెనిమిది దివసంబులు= 
పద్దెనిమిది రోజులు; చెల్లిన= నడిచిన; సం[గ్రామంబునన్‌= యుద్దంలో; ఏము= మేము; ఆర్వురము= ఆరుగురము; సాత్యకియును= 
సాత్యకీ; తక్కన్‌= తప్ప; మా దిక్కునన్‌= మా వైపున; సమస్త జనంబులును= అందరునూ; అస్తమించిరి= మరణించారు; 
కౌరవుల= కౌరవులయొక్క; దెసన్‌= వైపున; అశృత్తామయున్‌= అశ్యత్తామ; కృపుండున్‌; కృతవర్మయున్‌= కృతవర్మ; మువ్వురు= 
ముగ్గురు; (బ్రదికిరి= బ్రతికారు; యుయుత్సుండు; మున్ను+అ= పూర్వమే; పాండవులన్‌= పాండవులను; ఆశ్రయించుటన్‌+చేసి= 
ఆశ్రయించటంవలన; చావునకున్‌= మరణానికి; తప్పెన్‌= తప్పించుకొన్నాడు; ఇది; భారతరణ= భారతయుద్దంయొక్క; ప్రకారంబు= 
విధం. 


తాత్పర్యం: ఆ రాత్రి నేనూ పాండవులూ అక్కడ లేకపోవటంవలన ఆ ఘోరకార్యం జరిగింది. ఈ విధంగా పద్దెనిమిది 
రోజులు నడిచిన యుద్దంలో మేము ఆరుగురమూ (శ్రీకృష్ణుడు+పంచపాండవులు) సాత్యకీ తప్ప మిగిలిన మా వైపు 
వారందరూ మరణించారు. కౌరవపక్షంలో అశ్వత్థామా, కృపుడూ, కృతవరా శై (బ్రదికారు. యుయుత్సుడు ముందే పాండవుల 
పంచకు చేరటంవలన చావు తప్పించుకొన్నాడు. ఇదీ భారతయుద్దం జరిగినతీరు.” 


క అని చెప్పె గాని యభిమ । న్యుని చా వేర్పడ(గ( జెప్ప నొల్లండ వసుదే 
వునకు వగ మిగులుటకు నె। మృనమున. దా నోర్వకునికి మాధవు( డధిపా! 130 


ప్రతిపదార్థం: అని; మాధవుండు= శ్రీకృష్ణుడు; చెప్పెన్‌= చెప్పాడు; కాని; వసుదేవునకున్‌= వసుదేవుడికి; వగ= దుఃఖం; మిగులుటకున్‌= 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 251 


ఎక్కువ కావటానికి; తాన్‌= తాను; నెజ+మనమునన్‌= నిండు మనస్సుతో; ఓర్వక= సహింపక; ఉనికిన్‌= ఉండటంచేత; అభిమన్యుని= 
అభిమన్యుడియొక్క; చావు= మరణం; ఏర్పడంగన్‌= స్పష్టంగా; చెప్పన్‌= చెప్పగా; ఒల్లండయ+అ= ఇష్టపడనే ఇష్టపడ డాయెను. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు భారతయుద్దం జరిగినవిధమంతా చెప్పాడు. కాని వసుదేవుడికి దుఃఖం ఎక్కువకావటం 
తాను ఓర్చుకొనలేడు కాబట్టి అభిమన్యుడి చావును గూర్చి అతడికి చెప్పటానికి ఇష్టపడనేలేదు. 


వ. దాని నెటింగి సుభద్ర గద్గ్దదస్వరంబున గోవిందునితోడ 'నీ యల్లుం డభిమన్యుండు దెగుట మీ తండ్రికిం జెవులా 
రం జెప్పుమన్నా!' యని వసుదేవుండు వినం బలుకుచుం బుడమింబడిన వసుదేవాది యాదవజనంబులు 
మనంబులం గదిరిన క్రొత్త నెవ్వగలం బలవించినం, బద్మనాభుండు వారల నెల్ల నూరార్ణి వారణపురంబున 
సుభద్రయు నుత్తరయు నభిమన్యునిదెస నెత్తిన శోకంబున నాకులత్వంబు నొందిన చందంబును, గొంతితగు 
మాటల వారిం దేర్చిన తెఐింగును, నెజింగించి, పాండవు లేవురును వేర్వేట యభిమన్యునకై మణికాంచన 
గవాది వస్తువులు విప్రప్రకరంబుల కొసంగుటయు, మటియు౯దటాక కరణాది ధర్మంబు లాచరించుటయుం, 
జెప్పి, మటియు 'దురంబునం దెరలక మరలక యాసౌభద్రుండు రౌద్రమూర్తియై దుర్యోధన ద్రోణ కృపద్రౌణి 
కృతవర్మ కర్ణాది వీరవ్రాతంబు( గలంచి యనేక నృపలోకంబును జములోకంబున కనిచి యనిమిషులు పొగడ 
నుత్తమలోకంబున కరిగి సుఖియై యున్నవాండు; వానికి వగవనేల?' యనియుం బలికి యిట్లుపశాంతి 


గావించి. 131 


ప్రతిపదార్థం: దానిన్‌= అభిమన్యుడి చావును గూర్చి చెప్పకుండుటను; ఎటీంగి= తెలిసికొని; సుభద్ర; గధ్గద= దుఃఖంవలన 
తడబడే; స్వరంబునన్‌= గొంతుతో; గోవిందునితోడన్‌= శ్రీకృష్ణుడితో; నీ= నీయొక్క; అల్లుండు= మేనల్లుడు అగు; అభిమన్యుండు; 
తెగుట= మరణించటం; మీ= మీయొక్క; తండ్రికిన్‌= తం(డ్రి వసుదేవుడికి; చెవులు+ఆరన్‌= చెవులకెక్కునట్టుగా; చెప్పుము; 
అన్నా!; అని; వినన్‌= వినగా; పలుకుచున్‌= పలుకుతూ; పుడమిన్‌= భూమిమీద; పడినన్‌= కూలిపోగా; వసుదేవ= వసుదేవుడు; 
ఆది= మొదలైన; యాదవ జనంబులు= యాదవులందరూ; మనంబులన్‌= మనస్సులలో; కదిరిన= (క్రమ్మిన; (క్రొత్త= (క్రొత్తగా 
పుట్టినవైన; నెజ+వగలన్‌= పరిపూర్ణ దుఃఖములతో; పలవించినన్‌= ఆక్రోశింపగా; పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; వారలన్‌= వారిని; 
ఎల్లన్‌= అందరనూ; ఊరార్చి= ఓదార్చి; వారణపురంబునన్‌= హస్తినాపురంలో; సుభద్రయున్‌= సుభద్రయూ; ఉత్తరయున్‌= 
ఉత్తరయూ; అభిమన్యుని+దెసన్‌= అభిమన్యుడిని గూర్చి; ఎత్తిన= ఉప్పొంగిన; శోకంబునన్‌= శోకంచేత; ఆకులత్వంబు= క్షోభను; 
ఒందిన= పొందిన; చందంబును= విధమునూ; గొంతి= కుంతి; తగు= తగిన; మాటలన్‌= మాటలతో; వారిని; తేర్చిన= 
ఓదార్చిన; తెజంగును= విధమునూ; ఎటీంగించి= తెలియజేసి; పాండవులు; ఏవురును= ఐదుగురునూ; వేటు+వేణ= విడి 
విడిగా; అభిమన్యునకై= అభిమన్యుడి తృప్తికై; మణి= మణులు; కాంచన= బంగారము; గో= గోవులు; ఆది= మొదలైన; వస్తువులు; 
విప్ర= బ్రాహ్మణులయొక్క; ప్రకరంబులకున్‌= సమూహాలకు; ఒసంగుటయున్‌= దానం చేయుటయు; మజీయున్‌= ఇంకా; 
తటాక కరణ= చెరువులు (త్రపంచటం; అది= మొదలైన; ధర్మంబులు= ధర్మాలు; ఆచరించుటయున్‌= చేయుటయూ; చెప్పి; 
మజియున్‌= ఇంకా; దురంబునన్‌= యుద్దంలో; తెరలక= తొలగక; మరలక= వెనుకంజవేయక; ఆ సౌభద్రుండు= ఆ సుభద్రా 
కుమారుడు, అభిమన్యుడు; రౌద్రమూర్తి+ఐ= రౌద్రము మూర్తీభవించినవాడై; దుర్యోధన= దుర్యోధనుడు; (ద్రోణ= (ద్రోణుడు; 
కృప= కృపుడూ; (ద్రౌణి= (ద్రోణుడి కుమారుడు, అశృత్తామ; కృతవర్మ; కర్ల= కర్షుడు; ఆది= మొదలైన; వీర= వీరులయొక్క; 
(వాతంబున్‌= సమూహాన్ని; కలంచి= కలత పెట్టి; అనేక= అనేకులైన; నృప= రాజులయొక్క; లోకంబును= సమూహాన్ని; జము= 
యముడియొక్క; లోకంబునకున్‌= లోకానికి; అనిచి= పంపి; అనిమిషులు= దేవతలు; ఎగడన్‌= పొగడగా; ఉత్తమ లోకంబునకున్‌= 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఉత్తమలోకానికి; అరిగి= వెళ్ళి; సుఖి+ఐ= సుఖంతో కూడినవాడై; ఉన్నవాండు= ఉన్నాడు; వానికిన్‌= వాడికొరకు; వగవన్‌= 
దుఃఖించగా; ఏల?= ఎందుకు?; అనియున్‌= అనియూ; పలికి; ఇట్టు= ఈ విధంగా; ఉపశాంతి= మనశ్శాంతిని; కావించి= 
కలిగించి. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు అభిమన్యుడి వధనుగూర్చి చెప్పకపోవటం [గ్రహించిన సుభద్ర 'అన్నా! నీ మేనల్లుడైన అభిమన్యుడు 
మరణించటం మీ తండ్రి వసుదేవుడికి చెవుల కెక్కేటట్టు చెప్పుమని వసుదేవుడు వినేటట్లుగా పలికింది. అప్పుడు 
వసుదేవుడు మొదలైన యాదవులు కొత్తగా పుట్టిన దుఃఖంతో ఆ(క్రోశించారు. శ్రీకృష్ణుడు వారినందరినీ ఓదార్చి, 
హస్తినాపురంలో ఉత్తరా సుభద్రలు అభిమన్యుడిని గూర్చి మహాదుఃఖంతో క్షోభిస్తే కుంతీదేవి వారిని ఓదార్భటం, 
పాండవులు విడివిడిగా అభిమన్యుడి తృప్తికై మణులూ, బంగారం, గోవులూ మొదలైన వస్తువులను (బ్రాహ్మణులకు 
దానం చేయటం, ఇంతేకాకుండా తటాక నిర్మాణం మొదలైన ధర్మకార్యాలు చేయటం వారికి వివరించాడు. ఇంకనూ 
వారితో “అభిమన్యుడు రౌద్రం మూర్తీభవించినట్టుగా దుర్యోధన (ద్రోణాది మహావీరులందరినీ చెల్లాచెదరుచేసి కలత 
పెట్టాడు. నానాదేశ రాజులను యమలోకానికి పంపాడు. దేవతలు పొగడుతుండగా ఉత్తమలోకానికి వెళ్లి సుఖంగా 
ఉన్నాడు. వాని కొరకు శోకించటం ఎందుకు?” అని పలికి వారి మనస్సులు కుదుటపరిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. బంధులోకమునకు( బరమ ప్రియంబైన । యుచిత వర్తనమున నుండె. గృష్టులి 
డని సవిస్తరంబు లగు వాక్యముల. బ్రీతి । చిగురులొత్త నిట్లు చెప్పి మటియు. 132 


ప్రతిపదార్థం: కృష్ణుండు= శ్రీకృష్ణుడు; బంధు= చుట్టాలయొక్క; లోకమునకున్‌= సమూహానికి; పరమ= మిక్కిలి; ప్రియంబు+ఐన= 
ఇష్టమైన; ఉచిత= తగిన; వర్తనమునన్‌= నడవడితో; ఉండెన్‌= ఉన్నాడు; అని; సహ+విస్తరంబులు= విపుల శబ్దజాలంతో కూడినవి; 
అగు= అయిన; వాక్యములన్‌= వాక్యాలతో; (పీతి= ఆనందం; చిగురులొత్తన్‌= పుట్టగా; ఇట్టు= ఈ విధంగా; చెప్పి; మటియున్‌= 
ఇంకనూ. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు చుట్టాలకందరికీ మిక్కిలి ఇష్టమయిన రీతిగా నడుచుకొంటూ ఉన్నాడు. ఈ విధంగా సవిస్తరంగా 
సంతోషం కలిగేటట్టు చెప్పి ఇంకనూ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కరిపురంబునం బుట్టిన విశేషంబులు వినుమని పలికి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.1 33 


ప్రతిపదార్థం: కరిపురంబునన్‌= హస్తినాపురంలో; పుట్టిన= కలిగిన; విశేషంబులు= విశేషాలు; వినుము; అని; పలికి; వైశంపాయనుడు; 
జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: హస్తినాపురంలో పుట్టిన విశేషాలు వినుమంటూ వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. 


వ్యాసుండు పాండవుల నశ్వమేధయాగోన్ముఖుల( జేయుట (సం.14-61-8) 


(ఈక 


చుటిచుటి( దనచెవుల్‌ సూండిన యట్లుగ । నభిమన్యు సంస్తుతి యైన వాక్ట 

యము ప్రసంగాధీనమై బంధుజనులందు(। బొడముటయును, ధృతి యెడలి తలరి 
యుత్తర విలపింప, నత్తన్వియలమట । గనుంగొని, పాండునందనులు వనట(C 
గూరిన, నచటికింగారుణ్యమూర్తి వే । దవ్యాసు€ దేతెంచి తగినమాట 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 253 
తే. లాడి, వారలవగ మాన్గి, యశ్వమేధ । విషయవిధులు ప్రసంగించి వేగ తొడంగుం 
డని నియోగించి, వా రెల్ల నట్లకాక । యనిన నాత( డంతర్శితుం డయ్యె నధిప! 134 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనమేజయా!; బంధుజనులు+అందున్‌= చుట్టాల నడుమ; (ప్రసంగ= (ప్రస్తావమునకు; అధీనము+ఐ= 
వశమై; అభిమన్యు= అభిమన్యుడి; సంస్తుతి= (ప్రశంస; ఐన= అయిన; వాక్‌= మాటలయొక్క; చయము= సమూహం; చుజచుజన్‌= 
చుర చురా; తన= తనయొక్క; చెవుల్‌= చెవులు; చూండిన= కాల్చిన; అట్టు+కన్‌= అట్టుగా; పొడముటయును= పుట్టిన పిదప; 
ధృతి= ధైర్యం; ఎడలి= క్షీణించి; తలరి= కంపించి; ఉత్తర; విలపింపన్‌= దుఃఖించగా; ఆ తన్వి= ఆ (ప్రీయొక్క; అలమట= దుః 
ఖం; కనుంగొని= చూచి; పాండు= పాండురాజుయొక్క; నందనులు= కుమారులు; వనటన్‌= శోకంలో; కూరినన్‌= మునుగగా; 
అచటికిన్‌= అక్కడకు; కారుణ్యమూర్తి= దయాస్వరూపుడు; వేదవ్యాసుండు= వ్యాసమహర్షి ఏతెంచి= వచ్చి; తగిన; మాటలు; 
ఆడి= పలికి; వారల= పాండవుల; వగ= దుఃఖం; మాన్చి= పోగొట్టి; అశ్వమేధ= అశ్వమేధంయొక్క; విషయ= (ప్రధానకార్యము 
నందలి; విధులు= పద్దతులు; ప్రసంగించి= వివరించి; వేగ= త్వరగా; తొాడంగుండు= పూనుకొనండి; అని; నియోగించి= ఆజ్ఞాపించి; 
వారు= పాండవులు; ఎల్లన్‌= అందరూ; అట్టు+అ= అట్టే; కాక= అగునుగాక; అనినన్‌= అనగా; అతండు= ఆ మహర్షి 
అంతర్హితుండు= అదృశ్యుడు; అయ్యెన్‌= అయ్యాడు. 

తాత్పర్యం: జనమేజయా! చుట్టాలందరూ మాటల వెంబడి అభిమన్యుడిని పెక్కుమాటలలో పొగడేటప్పటికి ఎంతో 
బాధకలిగి ఉత్తర శోకించింది. ఆమె దుఃఖపడటం చూచి పాండవులు దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడు 
దయామయుడైన వ్యాసమహర్షి వచ్చి తగిన మాటలు చెప్పి వారిని ఓదారాడు. ఆ సందర్భంగా అశ్వమేధయాగ 
సంస్కారాలను వివరించి “మీరు వెంటనే దానిని చేయటానికి పూనుకొనం'డని వారిని ఆజ్ఞాపించి అదృశ్యుడయ్యాడు. 


క. అన విని జనమేజయు( 'డ। మ్ముని యిట్లు హితోపదేశముం జేసినం బాం 

డు నృపాగ్రతనయు( డెమ్మెయి | ననఘ! తొడంగె నశ్వమేధ యాగంబునకున్‌?' 135 
ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; జనమేజయుండు; అనఘ!= పాపంలేనివాడు!; ఆ ముని= ఆ వ్యాసమహర్షి ఇట్టు= ఈ 
విధంగా; హిత= మేలు కలిగించే; ఉపదేశమున్‌= (ప్రబోధం; చేసినన్‌= చేయగా; పాండున్నప= పాండురాజుయొక్క; అ(గ్రతనయు( 
డు= పెద్దకొడుకు -ధర్మరాజు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; అశ్వమేధయాగంబునకున్‌= అశ్వమేధ యజ్ఞానికి; తొడ(గన్‌= పూనుకొన్నాడు. 
తాత్పర్యం: వైశంపాయనుడి మాటలు విని జనమేజయుడు 'పుణ్యాత్మా! వ్యాసమహర్షి ఈ విధంగా హితం కలిగించే 
ఉపదేశం చేయగా; ధర్మరాజు అశ్వమేధయాగం చేయటానికి ఏ విధంగా పూనుకొన్నాడు?” 
క. అని యడిగిన వైశంపా। యను. డాతని కిట్టు లనియె; నప్పుడు కుంతీ 

తనయాగ్రజుండు తమ్ముల(। గనుంగొని యుత్సాహలక్ష్మి కను(గవ నొప్పన్‌. 136 
ప్రతిపదార్థం: అని; అడిగినన్‌= అడుగగా; వైశంపాయనుండు; ఆతనికిన్‌= జనమేజయుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు; అప్పుడు= వ్యాసమహర్షి వెళ్ళిన తరువాత; కుంతీ= కుంతియొక్క; తనయ= కొడుకులలో; అ(గ్రజుండు= పెద్దవాడు; 


కను+కవన్‌= రెండు కళ్ళల్లో; ఉత్సాహ= ఉత్సాహంవలన కలిగిన; లక్ష్మి= శోభ; ఒప్పన్‌= ఒప్పగా; తమ్ములన్‌= తమ్ముళ్ళను; కను 
గొని= చూచి. 


తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు అతడితో ఈ విధంగా అన్నాడు. వ్యాసమహర్షి వెళ్ళిన తరువాత ధర్మరాజు 
కళ్ళల్లో ఉత్సాహ శోభ ఒప్పగా తన తమ్ముళ్ళను చూచి.(తరువాతి పద్యంతో అన్వయం). 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ, “వ్యాసమహాముని వత్సలత్వంబున । నానతి యిచ్చిన మాననీయ 
వాక్యంబు వింటిరె? వసుధ యిత్తణి వసు । హీనయై యున్నది; దానం చేసి 
భూదేవ నిహిత ధనాదాన మావశ్య। కంబయ్యె; దాని శక్యత్వమును హి 
మాచల యాత్రా సమాచరణ ప్రకా । రమును విచారణీయములు గావె? 


ఆ. యనుడు(బవన తనయు. డతనితో నీశ్వరు(। బరమ నియతి. గొలిచి, కరుణ వడసి 
ప్రమథగణము నెల్ల భక్తిం బూజించి, య । త్రలమునందు భూతబలు లొనర్షి. 137 


ప్రతిపదార్థం: వ్యాసమహాముని= వ్యాసమహర్షి వత్సలత్వంబునన్‌= మమకారంతో; ఆనతి+ఇచ్చిన= సెలవిచ్చిన; మాననీయ= 
మన్నింపదగిన; వాక్యంబు= మాట; వింటిరి+ఎ= విన్నారు కదా!; ఈ+తటీన్‌= ఈ సమయాన; వసుధ= భూమి, సా(మ్రాజ్యం; 
వసు= ధనంచేత; హీన+ఐ= తక్కువదియై; ఉన్నది; దానన్‌+చేసి= అందువలన; భూదేవ= బ్రాహ్మణులచేత; నిహిత= ఉంచబడిన; 
ధన= ధనంయొక్క; ఆదానము= తీసికొనిరావటం; అవశ్యకంబు= తప్పనిసరి; అయ్యెన్‌= అయినది; దాని= ఆ ధనం తీసికొనివచ్చే 
పనియొక్క; శక్యత్వమును= సాధ్యతనూ; హిమ+అచల= హిమవత్పర్వతమును గూర్చి; యాత్రా= యాత్రను; సమాచరణ= 
లెస్సగా చేయునట్టి; 'ప్రకారమును= విధానమునూ; విచారణీయములు= ఆలోచింపదగినవి; కావు+ఎ!= అగును కదా!; అనుడున్‌= 
అనిన తరువాత; పవన= వాయువుయొక్క; తనయుండు= కుమారుడు-భీముడు; అతనితోన్‌= ధర్మరాజుతో; ఈశ్వరున్‌= 
శివుడిని; పరమ= మిక్కిలి; నియతిన్‌= నియమంతో; కొలిచి= పూజించి; కరుణ= దయ; పడసి= పొంది; ప్రమథ= ప్రమథులయొక్క; 
గణమున్‌= సమూహమును; ఎల్లన్‌= అంతటినీ; భక్తిన్‌= భక్తితో; పూజించి; ఆ+తలము+అందున్‌= ఆ (ప్రదేశంలో; భూత= 
భూతముల కొరకు; బలులు; ఒనర్భి= చేసి. 


తాత్సర్యం: “వ్యాసమహర్షి మమకారంతో చెప్పినమాట విన్నారు కదా! ఈనాడు భూమండలంలో ధనంలేదు. అందుచేత 
బ్రాహ్మణులు దాచిపెట్టిన ధనాన్ని తీసికొనిరావటం తప్పనిసరి అవుతున్నది. అయితే ఆ పని సాధ్యాసాధ్యాలనూ 
హిమాలయ యాత్రా విధానమూ ఆలోచించవలసి ఉన్నది' అని అన్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో “పరమ 
శివుడిని నియమ బద్దంగా పూజించి ఆయన అనుగ్రహం పొంది ప్రమథగణాలను సేవించి అక్కడ భూతబలులు చేసి, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర తెత్తము గాక నరేంద్ర! మ । రుత్తకలితమైన దానరూపము సుమహో 

దాత్త స్టితి నున్న కనక; । మిత్తటి నిలదెస( దలంప నేటికి మనకున్‌. 138 
ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజా!; మరుత్త= మరుత్తుడిచేత; కలితము= కల్పించబడింది; ఐన= అయిన; దాన= దానంయొక్క; 
రూపము= రూపం కలది; సు= మంచి; మహత్‌= గొప్ప; ఉదాత్త= ఒప్పిదమైన; స్థితిన్‌= స్థితితో; ఉన్న; కనకము= బంగారం; 
తెత్తము+కాక= తీసికొని వస్తాము; ఈ+తటిన్‌= ఈ సమయాన; మనకున్‌= మనకు; ఇల= భూమియొక్క; దెసన్‌= దురవస్థను; 
తలంపన్‌= విచారించగా; ఏటికిన్‌?= ఎందులకు? 
తాత్సర్యం: రాజా! మరుత్తుడు దానంచేసిందీ, ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉన్నదీ అయిన బంగారాన్ని తీసికొని 
వద్దాము. రాజ్యదురవస్థను గూర్చి మనం విచారించటం దేనికి? 


విశేషం: మరుత్తుడు షోడశమహారాజులలో ఒకడు. ఆ రాజు సంవర్తుడిని ఉపద్రష్టగా చేసికొని, హిమవత్సర్వత పార్వ్వ(ప్రదేశంలో 
యజ్ఞంచేసి, బ్రాహ్మణులకు సువర్షరాసులూ, కనక పాత్రలూ దక్షిణగా ఇచ్చాడు. బ్రాహ్మణులు త్రవ్వితండాలుగా ఉన్న ఆ 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 255 
బంగారాన్ని తీసికొని వెళ్ళగలిగినంత స్వీకరించి మిగిలినదానిని అక్కడ నిధిగా నిలిపి “ఇది కాలాంతరంలో చూచినవారికే 
చెందుతుం'దని కట్టడి చేశారు. ఆ బంగారాన్నే తీసికొనివద్దామని భీముడు ధర్మరాజుతో అంటున్నాడు. 


వ. అప్పనికి సముచిత సైన్య సమేతంబుగా దేవర విజయంచేయవలయు' ననిన నర్జునుండును గవలును నట్ల 
పలికిరి; దానికి ధర్మనందనుండు ప్రియంబంది, కృతనిశ్చయుండయి, ధృతరా షు కడకుం జని, యశ్వమేధ 
యాగోపక్రమోత్సవ శ్రవణంబునం బుత్తులం దలంచి శోకసంతాప సమాక్రాంతుండయి యున్న యన్నరపతి 
చరణంబుల కెఅంగి, వేదవ్యాసు వచనంబులు గాంధారియు వినుచుండ నతనికిం జెప్పి, యతనిచేత 
నయ్యజ్ఞాచరణంబునకు ననుజ్ఞ వడసి యయ్యిరువురను దండ ప్రణామపూర్వకంబుగా వీడ్కొని, గొంతిపాలికిం 
బోయి, సంతోష వికచవదనయయి యున్న యద్దేవి యధ్వర విధానంబునకు ననుమతి సేయం దదీయ 
పాదంబులకుం బ్రణమిల్లి, తదామంత్రితుందై యాస్థానమండపంబునకు నరుగుదెంచి, యుయుత్సు రావించి 
కార్యంబు తెటింగెటింగించి నీవు నగర రక్షకై నిలువుమని నెయ్యంబలర విదుర సమేతంబుగా నిలిపి, బలంబుల 
సంఘటింపం బడవాళ్ళం బనిచి, నియతుండయి. సురపితృ పూజనంబులు దీర్చి, మహేంద్రార్సనం బొనర్జి 


మహితావధానుందై. 139 


ప్రతిపదార్థం: ఆ+పనికిన్‌= బంగారం తీసికొని వచ్చే పనికి; దేవర= ఏలినవారు; సముచిత= తగినంత; సైన్య= సైన్యంతో; 
సమేతంబు+కాన్‌= కూడియుండేటట్లుగా; విజయంచేయవలయున్‌= వెళ్ళవలయును; అనినన్‌= అనగా; అర్జ్హునుండును= 
అర్జునుడూ; కవలునున్‌= నకుల సహదేవులునూ; అట్టు+అ= ఆ విధంగానే; పలికిరి= అన్నారు; దానికిన్‌= సోదరులు చెప్పిన 
మాటకు; ధర్మ= యముడియొక్క; నందనుండు= కుమారుడు; (పియంబు+అంది= సంతోషించి; కృతనిశ్ళయుండు+ఐ= 
నిశ్చయించుకొన్నవాడై; ధృతరా(ష్టు= ధృతరాష్టుడియొక్క; కడకున్‌= దగ్గరకు; చని= వెళ్ళి; అశ్వమేధయాగ= అశ్వమేధయాగంయొక్క; 
ఉప[క్రమ= (ప్రారంభమనెడు; ఉత్సవ= వేడుకయొక్క; (శ్రవణంబునన్‌= వినుటవలన; పుత్రులన్‌= కుమారులను; తలంచి= స్మరించి; 
శోక= శోకంవలన కలిగిన; సంతాప= సంతాపంచేత; సమా(క్రాంతుండు+ఐ= ఆ(క్రమించబడినవాడై; ఉన్న; ఆ నరపతి= ఆ 
రాజుయొక్క; చరణంబులకున్‌= పాదాలకు; ఎఅంగి= మొక్కి; వేదవ్యాసు= వేదవ్యాసుడియొక్క; వచనంబులు= మాటలు; 
గాంధారియున్‌= గాంధారికూడా; వినుచున్‌+ఉండన్‌= వింటూ ఉండగా; అతనికిన్‌= ధృతరాష్రుడికి; చెప్పి; అతనిచేతన్‌= అతడిచేత; 
ఆ యజ్ఞ= ఆ యజ్ఞంయొక్క; ఆచరణంబునకున్‌= చేయటానికి; అనుజ్జ= అనుమతి; పడసి= పొంది; ఆ ఇరువురను= ఆ 
ఇద్దరినీ, గాంధారీ ధృతరాష్టులను; దండప్రణామ= సాష్టాంగ నమస్కారం; పూర్వకంబు+కాన్‌= మొదటిది కాగా; వీడ్కొని= 
పోయి వస్తానని వదలి; గొంతి= కుంతీదేవియొక్క; పాలికిన్‌= దగ్గరకు; పోయి= వెళ్ళి; సంతోష= సంతోషంచేత; వికచ= వికసించిన; 
వదన= ముఖం కలది; అయి; ఉన్న; ఆ దేవి= ఆ దేవేరి; అధ్వర= యజ్ఞంయొక్క; విధానంబునకున్‌= చేయటానికి; అనుమతి+ 
చేయన్‌= అంగీకరించగా, అనుజ్ఞ ఇవ్వగా; తదీయ= ఆమెవి అయిన; పాదంబులకున్‌= కాళ్ళకు; (ప్రణమిల్లి= నమస్కరించి; 
తద్‌= ఆమెచేత; ఆమంట్రితుండు+ఐ= వీడ్కొల్పబడినవాడై; ఆస్థాన మండపంబునకున్‌= ఆస్థాన మండపానికి; అరుగుదెంచి= 
వచ్చి; యుయుత్సున్‌= యుయుత్సుడిని (ధృతరాష్టుడికి వైశ్య స్రీ యందు పుట్టినవాడు); రావించి= రప్పించి; కార్యంబు= 
పనియొక్క; తెజణంగు= తీరు; ఎటింగించి= తెలియజేసి; నీవు; నగర= పట్టణముయొక్క; రక్షకై= రక్షణకొరకు; నిలువుము= 
ఆగుము; అని; నెయ్యంబు= (పేమ; అలరన్‌= కలుగగా; విదుర= విదురుడితో; సమేతంబు+కాన్‌= కూడియుండునట్టుగా; 
నిలిపి= ఉంచి; బలంబులన్‌= సేవలను; సంఘటింపన్‌= సిద్దంచేయగా; పడవాళ్ళన్‌= సేనాపతులను; పనిచి= ఆజ్ఞాపించి; 
నియతుండు+ఐ= (వ్రతనిష్ట కలవాడై; సుర= దేవతలయొక్క; పిత్స= మరణించిన పూర్వులయొక్క; పూజనంబులు= పూబించుటలు; 
తీర్చి= నిర్వహించి; మహేంద్ర= ఇం(ద్రుడియొక్క; అర్భనంబు= పూజను; ఒనర్చి= చేసి; మహిత= గొప్ప; అవధానుండు+ఐ= 
శ్రద్దగలవాడై. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ బంగారం తీసికొనివచ్చే పనికి తగిన సైన్యంతో ప్రభువులు వెళ్ళవలయును అని అన్నాడు. అర్జునుడూ, 
నకుల సహదేవులూ ఆ విధంగానే అన్నారు. వారి మాటలకు సంతోషించి ధర్మరాజు అశ్వమేధయాగం చేయాలని 
నిశ్చయించుకొన్నాడు. తరువాత ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు. అశ్వమేధయాగం (ప్రారంభం అవుతుందనేమాట 
చెవినిబడేటప్పటికి, ఆ మహారాజు కొడుకులను తలచుకొని విలపించాడు. ధర్మరాజు అతడికి పాదాభివందనం చేసి 
గాంధారి వింటుండగా వ్యాసమహర్షి పలికిన మాటలు చెప్పి, అశ్వమేధయాగం చేయటానికి అనుమతిపొందాడు. తరువాత 
ధర్మరాజు తల్లి అయిన కుంతిదగ్గరకు వెళ్ళాడు. ఆమె ఎంతో సంతోషించి యాగం నిర్వహించటానికి అనుమతించింది. 
అత డామె కాళ్ళకు మొక్కి సెలవు తీసికొని, ఆస్థానమండపానికి వచ్చి, యుయుత్తుడిని రప్పించి చేయవలసిన పని 
తెలియజేసి, “నీవు నగరాన్ని రక్షించటానికి ఆగుమని చెప్పి అతడికి విదురుడిని తోడుగా నిలిపాడు. తగిన సైన్యం 
సమకూర్భటానికి సేనాపతులను ఆజ్ఞాపించాడు. తరువాత నిష్టతో ఇంద్రుడిని, దేవతలనూ, పితృదేవతలనూ పూజించి 
గొప్పు శ్రద్దకలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క నానావిధ బహుళాంచిత । దానము లొనరించి యర్హితం బగు నగ్నిన్‌ 
దాని యధికారి ధౌమ్యుం । దాను బ్రదక్షిణ విధాయితం గొలిచి తగన్‌. 140 
ప్రతిపదార్థం: నానావిధ= అనేక విధములైన; బహుళ= అధికమైన; అంచిత= ఒప్పుచున్న; దానములు; ఒనరించి= చేసి; అర్చితంబు= 


ఆరాధించబడినది; అగు= అయిన; అగ్నిన్‌= అగ్నినీ; దాని= ఆ అగ్నియొక్క; అధికారిన్‌= అధికారంకలవాడిని; ధౌమ్యున్‌= 
ధౌమ్యుడిని; తాను; ప్రదక్షిణ= ప్రదక్షిణమనే; విధాయితన్‌= విధానంతో; తగన్‌= శా(స్తోక్తంగా; కొలిచి= ఉపాసించి. 


తాత్పర్యం: రకరకాలయిన దానాలు అధికంగా చేసి అగ్నిని పూజించి, దానికీ, దాని యజమానుడయిన ధౌమ్యుడికీ 
(ప్రదక్షిణం గావించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. సిత లేపన సితభూషణ । సితమాల్య సితాంబరముల( జెన్నుగ సమలం 

కృతు(డై సితాతపత్ర । ప్రతతి మెజియం బూరచంద్రు పగిది వెలుగుచున్‌. 141 
ప్రతిపదార్థం: సిత= తెల్లని; లేపన= మైపూతలచేతను; సిత= తెల్లని; భూషణ= నగలచేతను; సిత= తెల్లని; మాల్య= 
పూలదండలచేతను; సిత= తెల్లని; అంబరములన్‌= వ(స్తాలచేతను; సమలంకృతుండు+ఐ= మిక్కిలి అలంకరించుకొన్నవాడై; 


సిత= తెల్లని; ఆతప(త్ర= గొడుగులయొక్క; ప్రతతి= సమూహం; మెజయన్‌= మెరుస్తుండగా; పూర్ణచం[ద్రు పగిదిన్‌= నిండు 
చంద్రుడివలె; వెలుంగుచున్‌= (ప్రకాశిస్తూ, 


తాత్పర్యం: తెల్లని మైపూతలూ, నగలూ, పూలదండలూ, బట్టలూ అలంకరించుకొని, కట్టుకొని తెల్లని గొడుగులగుంపు 
మెరుస్తుండగా పున్నమినాటి చంద్రుడివలె ప్రకాశిస్తూ, (తరువాతి వచనంతో అన్వయం). 


ప్రతిపదార్హం: అలం: ఉపమ. 
ఇ 
వ. షోడశ శ్వేతాశ్వ వ్యూఢ రథారూఢుందై. 142 


ప్రతిపదార్థం: షోడశ= పదహారు; శ్వేత= తెల్లని; అశ్వ= గుర్రములు; వ్యూఢ= పన్నిన; రథ= రథమును; ఆరూఢుండు+ఐ= 
ఎక్కినవాడై. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 257 
తాత్పర్యం: పదహారు తెల్లని గుర్రాలు కట్టిన రథం ఎక్కినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. భూదైవత దత్తాశీ । ర్వాదంబులు€ బుణ్యగానరవములు; రోదో 
మేదుర మంగళ తూర్యని । నాదంబులు. జెలంగ, బుధజనస్తుతు లెసంగన్‌. 143 


ప్రతిపదార్థం: భూదైవత= (బ్రాహ్మణులచేత; దత్త= ఇయ్యబడిన; ఆశీర్వాదంబులున్‌, దీవనల సవ్వడియునూ; పుణ్య= పుణ్యం 
కలిగించే; గాన= సంగీతంయొక్క; రవములున్‌= ధ్వనులునూ; రోదన్‌= భూమ్యాకాశ మధ్య (ప్రదేశమందంతటా; మేదుర= 
దట్టమైన; మంగళ= శుభం కలిగించే; తూర్య= వాద్యాలయొక్క; నినాదంబులున్‌= ధ్వనులునూ; చెలంగన్‌= అతిశయించగా; 
బుధజన= విద్వాంసులయొక్క; స్తుతులు= స్తోత్రాలు; ఎసంగన్‌= ఒప్పగా. 


తాత్సర్యం: (బ్రాహ్మణుల దీవనల సవ్వడీ, పవిత్ర సంగీతధ్వనులూ, మంగళవాద్య ఘోషలూ అతిశయించగా విద్వాంసుల 
స్తోత్రములు ఒప్పగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  వెడలెడు నమ్మహీవిభుని వేడ్కయెటింగి, వృకోదరుండు గ 

వ్వడియును బిన్నతమ్ములును వైభవ మొప్ప నలంకరించి యె 

క్కుడు మెజియం, బ్రధాన భట ఘోటక దంతి రథ ప్రతానముల్‌ 

దడిగలు( గుంచెలుం గొడుగు తండములున్‌ విలసిల్ల వచ్చినన్‌. 144 
ప్రతిపదార్థం: వెడలెడు= బయలుదేరే; ఆ మహీవిభుని= ఆ రాజుయొక్క; వేడ్క= అభిలాష ఎటింగి= తెలిసికొని; వృకోదరుండున్‌= 
భీముడూ; కవ్వడియును= అర్జునుడునూ; పిన్నతమ్ములును= చిన్న తమ్ముళ్ళునూ - నకుల సహదేవులునూ; వైభవము= సంపద; 
ఒప్పన్‌= ఒప్పగా; అలంకరించి= అలంకరించుకొని; ప్రధాన= ముఖ్యమైన; భట= సైనికులయొక్క; ఘోటక= గురాలయొక్క; 
దంతి= ఏనుగులయొక్క; రథ= రథాలయొక్క; (ప్రతానముల్‌= సమూహాలూ; ఎక్కుడు= ఎక్కువగా; మెజయన్‌= 'ప్రకాశించగా; 
దడిగలున్‌= డాళ్ళు; కుంచెలున్‌= చామరాలూ; గొడుగు= గొడుగులయొక్క; తండములున్‌= గుంపులు; విలసిల్లన్‌= ఒప్పుగా; 
వచ్చినన్‌= రాగా. 
తాత్సర్యం: ఈ విధంగా బయలుదేరిన ధర్మరాజు కోరిక తెలిసికొని, భీమార్జున నకుల సహదేవులు తమ తమ 
విభవం కొలది సింగారించుకొని, చతురంగబలాలూ; డాళ్ళూ, చామరాలూ, గొడుగులూ ఒప్తుచుండ, రాగా. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


క. కని యా నృపుండలంతి నగవు । నినుపారెడు చూడ్కి వారి నెమ్మొగములపై( 
దనుపారుచు( బొలయం, జన(। జన రాజులు గూడుకొనిరి సైన్యంబులతోన్‌. 145 
ప్రతిపదార్థం: కని= తమ్ముళ్ళను చూచి; ఆ నృపుండు= ఆ రాజు, ధర్మరాజు; అలంతి నగవు= చిరునవ్వు; నినుపారెడు= 


నిండిన; చూడ్కి= చూపు; వారి= వారియొక్క; నెజీ= అందమైన; మొగములపైన్‌= ముఖాలమీద; తనుపారుచున్‌= చల్లనిదగుచూ; 
పొలయన్‌= వ్యాపించగా; చనన్‌+చనన్‌= వెళ్ళగా వెళ్ళగా; రాజులు; సైన్యంబులతోన్‌= సేనలతో; కూడుకొనిరి= కలిసికొన్నారు. 


తాత్సర్యం: ధర్మరాజు వచ్చిన తమ్ముళ్ళను చూచి, చిరునవ్వుతో కూడిన చల్లని చూపు వారి ముఖాల మీద (ప్రసరింపజేస్తూ 
ప్రయాణం చేస్తుండగా, రాజులు తమ సేనలతో కూడినవారై వచ్చి కలిశారు. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబున నరిగి యక్కురువంశవరుండు సముచిత ప్రయాణంబుల గిరి సరిదరణ్యంబులు గడచి, 
హిమశైలంబు సేరి, ధౌమ్యాది పురోహితుల బురస్కరించికొని, తదీయ తలం బధిష్టించి, యొక్క యుచిత 
ప్రదేశంబున విడిసె; నట్టియెడ. 146 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; అరిగి= వెళ్ళి; ఆ కురువంశ= ఆ కురువంశంయొక్క; వరుండు= పతి, ధర్మరాజు; 
సముచిత= తగిన; ప్రయాణంబులన్‌= ప్రయాణాలతో; గిరి= కొండలూ; సరిత్‌= నదులూ; అరణ్యంబులు= అడవులూ; కడచి= 
దాటి; హిమళైలంబు= హిమవత్సర్వతం; చేరి; ధౌమ్య= ధౌమ్యుడూ; ఆది= మొదలైన; పురోహితులన్‌= పురోహితులను; 
పురస్కరించికొని= ముందుంచుకొని; తదీయ= ఆ హిమాలయంయొక్క; తలంబు= సమ॥(ప్రదేశంబును; అధిష్టించి= ఎక్కి 
ఆశ్రయించి; ఒక్క= ఒకానొక; ఉచిత= తగిన; ప్రదేశంబునన్‌= చోటున; విడిసెన్‌= విడిది చేశారు; అట్టి+ఎడన్‌= ఆ సమయమున. 
తాత్సర్యం: ఈ విధంగా కురుపతి అయిన ఆ ధర్మరాజు ప్రయాణాలు చేసి, కొండలూ, నదులూ, అడవులూ, దాటి 
హిమవత్సర్వతం చేరాడు. ధౌమ్యుడూ మొదలయిన పురోహితులను ముందుంచుకొని ఆ పర్వతసమ ప్రదేశాన్ని 
ఆశ్రయించి, ఒక చోట విడిది చేశాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ్యాసు(డు హిమవత్సర్వతంబున నున్న పాండవులకడకు వచ్చుట (సం.14-64-1) 

శా. బాలార్మద్యుతి పుంజ పింజర జటాభారంబు. బ్రావృద్దన 

శ్రీలీలం బ్రహసించునంగమును, రోచిస్పార దండంబు ను 

న్మీలన్నీల మృగాజినాంబరము నై, నిర్వాణదాన క్రియా 

శీలుం డైన పరాశరాత్మజుండు విచ్చేసిం గృపాలోలుందై. 147 
ప్రతిపదార్థం: బాల+అర్క= ఉదయిస్తున్న సూర్యుడియొక్క; ద్యుతి= కాంతులయొక్క; పుంజ= సమూహంయొక్క; పింజర= 
బంగారువన్నె కలిగిన; జటా= జడలయొక్క; భారంబు= బరువునూ; (ప్రావృట్‌= వర్షాకాలంలోని; ఘన= మేఘంయొక్క; శ్రీ= 
రంగు యొక్క; లీలన్‌= తీరును; ప్రహసించు= నవ్వు, తిరస్కరించే; అంగమును= శరీరమును; రోచిస్‌= కాంతిచేత; స్పార= 
పెద్దది అగు; దండంబున్‌= కర్రయూ (మునులు ధరించునది); ఉన్మీలత్‌= (ప్రకాశిస్తున్న; నీల= నల్లని; మృగ+అజిన= లేడితోలు 
అనే; అంబరమున్‌= వస్త్రమును; ఐ= కలవాడై; నిర్వాణ= మోక్షముయొక్క; దాన (క్రియా= దానం చేయటమే; శీలుండు+ఐ= 
శీలంగా కలవాడైన; పరాశర= పరాశరమహర్షియొక్క; ఆత్మజుండు= కుమారుడు - వ్యాసుడు; కృపాలోలు(డు= దయాపరుడు; 
ఐ= అయి; విచ్చేసెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: ఉదయిస్తున్న సూర్యుడి కాంతులతో కూడిన జడలగుంపు, వర్షాకాలమందలి మబ్బువన్నైగల శరీరమూ 
కాంతిమంతమైన దండమూ, లేడితోలు అనే వస్త్రం కలవాడూ, మోక్షప్రదాతా, దయాసంపన్నుడూ అయిన వ్యాసుడు 
వచ్చాడు. 
వ. ఇట్లు సన్నిహితుండయిన వేదవ్యాస మునీశ్వరుని(బాండవులు పరమభక్తింబ్రణామ పూర్వకంబుగా. బూజించి, 

“కర్తవ్యం బెయ్యది! యానతిం' డనిన, నమ్మాననీయుం ' డెల్లి మీరెల్లవారును ద్యంబకపూజలు చెల్లింపవలయు; 

నేంటిరాత్రి నియతులై దర్భసంస్తరణంబుల శయనించునది' యని నియోగించిన. 148 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సన్నిహితుండు= ప్రత్యక్షమైనవాడు; అయిన; వేదవ్యాస= వేదవ్యాసుడనే; ముని+-ఈశ్వరునిన్‌= 
మునీంద్రుడిని; పాండవులు; పరమ= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; ప్రణామపూర్వకంబు+కాన్‌= నమస్కారపూర్వకంగా; పూజించి; 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 259 
కర్తవ్యంబు= చేయదగినది; ఏ+అది= ఏది; ఆనతి+ఇండు= సెలవు ఇవ్వండి; అనినన్‌= అడుగగా; ఆ మాననీయుండు= ఆ 
గౌరవార్డుడు; ఎల్లి= రేపు; మీరు; ఎల్లవారును= అందరూ; (త్యంబక= ముక్కంటియొక్క; పూజలు; చెల్లింపవలయున్‌= 
చేయవలయును; నే(టి= ఈ రోజు; రాత్రి; నియతులు+ఐ= నియమం కలవారై; దర్భ= దర్భలతో ఏర్పరచిన; సంస్తరణంబులన్‌= 
పడకలమీద; శయనించునది= పడుకొనండి; అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా. 
తాత్పర్యం: ఈ విధంగా ప్రత్యక్షమైన వ్యాసమహర్షిని భక్తితో పూజించి పాండవులు మేము చేయవలసిన పని ఏమి?” 
అని అడిగారు. అంత ఆ మునీంద్రుడు రేపు మీరు శివపూజలు చేయాలి. ఈ రాత్రి నియమనిష్టలతో దర్భపడకలమీద 


పడుకొనండి” అని ఆజ్ఞాపించాడు. 


ఆ. రమ్యమైన చప్పరంబుల దర్భసం । సరణములను, యాగ సదనమునఈ బ్ర 

భాసమానములగు పంచాగ్నులును బోలె । నమ్మహాత్ము లుండి రధిపముఖ్య! 149 
ప్రతిపదార్థం: అధిప!= రాజులలో; ముఖ్య!= అ(గ్రగణ్యా!, జనమేజయా!; యాగ= యజ్ఞముయొక్క; సదనమునన్‌= గృహంలో; 
ప్రభాసమానములు= మిక్కిలి (ప్రకాశించేవి; అగు= అయిన; పంచ+అగ్నులును+పోలెన్‌= ఐదు అగ్నులవలె; ఆ+మహాత్ములు= 
ఆ గొప్ప మనస్సు కలవారు; రమ్యము= అందమయినవి; ఐన= అయిన; చప్పరంబులన్‌= పర్షశాలలలో; దర్భ= దర్భలతో చేసిన; 
సంస్తరణములన్‌= పడకలమీద; ఉండిరి= శయనించారు. 
తాత్సర్యం: యజ్ఞగృహంలో మిక్కిలి ప్రకాశించే పంచాగ్నులవలె పాండవులు అందమైన పర్షశాలలో దర్భపడకలమీద 

Sy వ దం 

శయనించారు. 


విశేషం: అలం: ఉపమ. పంచాగ్నులు= ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని, సభ్యము అపసధ్యము అను ఐదు అగ్నులు. 


వ. అట్లుండి యవనీసురాశీర్వాదంబుల నాదరించుచు నారేయి గడపి, కల్యం బగుటయుం గాలోచిత 
కరణీయంబులు నిర్వర్తించి, సర్వక్రియా కలాప నిర్వహణ ధుర్యుండగు పారాశర్యుండు వనుప ధౌమ్యప్రముఖ 
పురోహిత సహాయ మహనీయ సమాచారులగు పాండవేయులు పరమస్థండిలంబునం బార్వతీపతి 
నావహించి, యుత్కృష్టంబులును బహుళంబులు నగు । గంధపుష్ప ధూప దీపంబులం బూజించి, సమంచిత 
మనోహారి భూరి పాయసాది భవ్యద్రవ్య భార మహోదారంబగు నైవేద్యంబు సమర్పించి, వేటువేటి ప్రధాన 
ప్రమధథులకు( దద్గణంబులకు నర్చలిచ్చి, కుబేర మాణిభద్ర ప్రభృతి భూతయక్షజనంబులను సభక్తికావాహన 
కలితులం గావించి, పూజనంబు లాచరించి. 150 

ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఉండి; అవనీసుర= (బ్రాహ్మణులయొక్క; ఆశీర్యాదంబులన్‌= దీవనలను; ఆదరించుచున్‌= 

స్వీకరిస్తూ; ఆ రేయి= ఆ రాత్రి; కడపి= వెళ్ళబుచ్చి; కల్యంబు= వేకువ; అగుటయున్‌= అయిన తరువాత; కాల= ఆ సమయమునకు; 
ఉచిత= తగిన; కరణీయంబులు= చేయదగిన పనులను; నిర్వర్తించి= చేసి; సర్వ= సమస్తమైన; (క్రియా= ధర్మకార్యాలయొక్క; 
కలాప= సమూహముయొక్క; నిర్వహణ= చేయటం అనే; ధుర్యుండు= భారం వహించినవాడు; అగు= అయిన; పారాశర్యుండున్‌= 
పరాశరుడి కుమారుడు, వ్యాసుడు; పనుపన్‌= పంపగా; ధౌమ్య= ధౌమ్యుడు; ప్రముఖ= ముఖ్యులైన; పురోహిత= పురోహితులయొక్క; 
సహాయ= తోడ్పాటు చేత; మహనీయ= గొప్ప; సమాచారులు= చక్కగా చేయించుట కలవారు; అగు= అయిన; పాండవేయులు= 
పాండవులు; పరమ= ఉత్కృష్టమైన; స్థండిలంబునన్‌= దర్భలచేత సంస్కరించిన చోటునందు; పార్వతీపతిన్‌= శివుడిని; ఆవహించి= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 951 


పనిచిన సుభద్రయు నిజేశ్వరుపంచిన మార్గంబున నింద్రప్రస్టపురంబునకుం బోయి కుంతీదేవికి ద్రౌపదికి మొక్కిన. 
211 


ప్రతిపదార్థం: మనము; ఈశ+విధంబునన్‌; చను, అప్పుడు= వెళ్ళేటప్పుడు; నిన్నున్‌= నిన్ను; చూచి, ద్రుపద, రాజ, పుత్రి= 
(దుపదరాజుయొక్క కూతురు-ద్రౌపది; అప్రియంబులు= కఠినమైన మాటలు; పలుకునో= అంటుందో ఏమో; ఆ+పరమ, 
పతివ్రత పలుకు= ఆ మహాపతివ్రత మాట; నిక్కువంబు= నిజం; అగున్‌= అవుతుంది; కావునన్‌; నీవు; ఏకతంబు+అ= 
ఒక్కదానివే; గోపాల, బాలికలతో= గొల్లపిల్లలతో; ముందజన్‌= ముందుగా; అరిగి= వెళ్ళి; ఆ+కోమలిన్‌= ఆ అందగత్తెను 
- ద్రౌపదిని; కనుము= చూడుము; అని; పనిచిన= ఆజ్ఞాపించగా; సుభద్రయున్‌= సుభద్రకూడా; నిజ+-ఈశ్వరు, పంచిన, 
మార్గంబునన్‌= తన భర్త ఆజ్ఞాపించిన విధంగా; ఇంద్రప్రస్థ, పురంబునకున్‌; పోయి= వెళ్ళి; కుంతీదేవికిన్‌, (ద్రౌపదికిని; 
మొక్కినన్‌= నమస్కరింపగా. 

తాత్సర్యం: 'మనం ఈ విధంగా కలిసి వెళ్ళితే నిన్ను చూచి (ద్రౌపది పరుషవాక్యాలు పలుకుతుందేమో! ఆ 
పరమపతివ్రత పలుకు నిజమవుతుంది. అందువలన నీవే ప్రత్యేకంగా గోపబాలికలతో కలిసి ముందుగా వెళ్ళి 
ఆమెను చూడుము" అని ఆజ్ఞాపించగా - సుభద్ర తనభర్త ఆజ్ఞాపించిన విధంగానే ఇంద్రప్రస్టపురానికి వెళ్ళి 
కుంతీదేవికి, (ద్రౌపదికి (మొక్కగా. 


విశేషం: సామాన్యంగా ఏ ఇల్లాలు కూడా తన మగడు మరొక కాంతను వెంటబెట్టుకొని రావటాన్ని సహించదు కదా! 
అందువలననే అర్జునుడు సుభద్రకు ఆ ఉపాయం చెప్పాడు. దక్షిణనాయకులకు ఈ దూరదృష్టి, ఉపాయజ్ఞత ఉండక 
తప్పదు. కొన్ని భారతప్రతులలో “కని యడుగులం బడు మని అర్జునుడు సుభద్రకు చెప్పినట్టు కూడా ఉన్నది. 


తే. “పంకజాక్షి! నీపతి ప్రతిపక్షవీర | విజయు6 డయ్యెడు; నీవును వీరపుత్త 
జనని వగు" మని దీవించె సంతసంబు । తోడ వసుదేవపుత్తి నాద్రుపదపుత్తి, 212 


ప్రతిపదార్థం: పంకజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలదానా!; నీ, పతి= నీయొక్క భర్త (ప్రతిపక్ష, వీర, విజయుండు= 
శత్రుపక్షవీరులను జయించేవాడు; అయ్యెడున్‌= అగుగాక; నీవును= నీవుకూడా; వీర, పుత్ర జననివి= వీరుడైన పుత్రునికి 
తల్లివి - అనగా వీరమాతవు కమ్ము; అని; ఆ, ద్రుపద, పుత్రి= ఆ (ద్రుపదరాజు కూతురు - (ద్రౌపది; వసుదేవుని, పుత్రిన్‌= 
వసుదేవుని కూతురైన సుభద్రను; సంతసంబుతోడన్‌, దీవించెన్‌= సంతోషంతో దీవించింది. 


తాత్పర్యం: పద్మాలవంటి అందమైన కన్నులు కలదానా! నీ భర్త శత్రుపక్ష వీర విజయుడు అగుగాక! నీవు కూడా 
వీరమాతవు అగుదువు గాక! అని ఆ (ద్రౌపది సంతోషంతో సుభద్రను దీవించింది. 


విశేషం: విజయుడు అనే పదం ఈ సందర్భంలో విశేషార్థాన్ని సాధించింది. నీ భర్త శత్రుపక్షవీరులను జయించే వాడగు 
గాక - అనే అర్థంలో [ద్రౌపది ఆ పదాన్ని ప్రయోగించినా, అర్జునునికి విజయుడు అనే పేరు ఉండటంవలన - నీ భర్త శత్రుపక్ష 
వీరులను జయించే అర్జునుడగుగాక అనే అర్థంకూడా ఇక్కడ విశేషించి వ్యక్తమవుతున్నది. “అప్పరమపతివ్రత పలుకు 
నిక్కువం బగు" అని అర్జునుడు అంతకుముందే సుభద్రతో అన్నట్టు - ద్రౌపది తెలిసి పలికినా, తెలియక పలికినా సుభద్రకు 
విజయుడే భర్త అయ్యాడు. అంతేకాక “వీరపుత్ర జనని వగుము" అని దీవించింది. మున్ముందు ఆమె అభిమన్యునివంటి 
వీరాగ్రేసరుణ్మి కని వీరమాత జొతుంది. ఇది భావికథార్థ వ్యంజకమైన పతాకస్థానం. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంత్రపూర్వకంగా (ప్రవేశపెట్టి; ఉత్కృష్టంబులును= మంచివీ; బహుళంబులును= అనేకములును; అగు= అయిన; గంధ= 
గంధంచేత; పుష్ప= పూలచేత; ధూప= సువాసనగల పొగలచేత; దీపంబులన్‌= దీపాలచేత; పూజించి; సమంచిత= మిక్కిలి 
ఒప్పుచున్న; మనోహారి= మనస్సునకు ఇంపైన; భూరి= అధికమైన; పాయస= పాయసం; ఆది= మొదలైన; భవ్య= యోగ్యమైన; 
(ద్రవ్య= పదార్థ్జాలయొక్క; భార= భారములచేత; మహత్‌= మిక్కిలి; ఉదారంబు= గొప్పది; అగు= అయిన; నైవేద్యంబు= నైవేద్యం; 
సమర్పించి; వేణు+వేలు+అ= విడివిడిగానే; ప్రధాన= ముఖ్యులయిన; ప్రమథులకున్‌= ప్రమధులకు; తద్‌= వారియొక్క; 
గణంబులకున్‌= అనుచరుల సమూహానికి; అర్భలు+ఇచ్చి= పూజలు చేసి; కుబేర= కుబేరుడు; మాణిభ(ద్ర= మాణిభద్రుడు; 
'ప్రభృతి= మొదలైన; భూత= భూతముల; యక్ష= యక్షుల; జనంబులను= సమూహాలను; సభక్తిక= భక్తితో కూడిన; ఆవాహన= 
ఆహ్యానంతో, మంత్రపూర్వకంగా పిలుచుటతో; కలితులన్‌= కూడినవారినిగా; కావించి= చేసి; పూజనంబులు= పూజించుటలు; 
ఆచరించి= చేసి. 


తాత్పర్యం: ఆ విధంగా ఉండి పాండవులు (బ్రాహ్మణులదీవనలు పొంది, ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. వేకువజామున 
కాలకృత్యాలు తీర్చుకొని, ధర్మకర్మ నిర్వహణదక్షుడైన వ్యాసుడి అనుజ్ఞతో ధౌమ్యుడు మొదలైన పురోహితుల తోడ్పాటుతో 
దర్భలతో సంస్కరించినచోట శివుడిని నిలిపి, ధూప దీప గంధ పుష్పాలతో పూజించి, పాయసం మొదలైన మహానైవేద్యాలను 
ఆ దేవుడికి అర్పించారు. తరువాత ముఖ్యప్రమథులనూ, వారి అనుచరులనూ, కుబేరుడు మాణిభద్రుడూ మొదలైన 
భూతాలనూ, యక్షులనూ మం(త్రపూర్వకంగా ఆహ్వానించి పూబించారు. 


క. రక్షాకర మంత్ర కలన । దక్షాత్మకు లైనయట్టి ధౌమ్య ముఖోదా 


వ 


LE 


క్రోణీసురులు బెరయ । నక్షయపుణ్యు( డగు కౌరవాధిపు( డెలమిన్‌. 151 


ప్రతిపదార్థం: రక్షా= రక్షణను; కర= కలిగించే; మం(త్ర= మంత్రములయొక్క; కలన= జ్ఞానంవలన; దక్ష= నేర్పుగలిగిన; ఆత్ములు= 
ఆత్మలు కలవారు; ఐన+అట్టి= అయినటువంటి; ధౌమ్య= ధౌమ్యుడు; ముఖ= మొదలైన; ఉదాత్త= గొప్ప; క్షోణీసురులు= 
(బ్రాహ్మణులు; బెరయన్‌= చుట్టి ఉండగా; అక్షయ= క్షీణించని; పుణ్యు(డు= పుణ్యం కలవాడు; అగు= అయిన; కౌరవ= కౌరవ 
వంశీయుడైన; అధిపుండు= రాజు, ధర్మరాజు; ఎలమిన్‌= ఉత్సాహంతో. 


తాత్సర్యం: రక్షణ కలిగించే మంత్రాల జ్ఞానంవలన సమర్ద్హులయిన ధౌమ్యాది పురోహితులు, చుట్టూ చేరి ఉండగా 
మహాపుణ్యాత్ముడైన ధర్మరాజు ఉత్సాహంతో, (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అనుజులు€ దాను€ బరాశర । తనయ పురస్సరముగా నిధాన స్టలికిం 
జని, యరుణ గంధ కుసుమము । లను మాంసాపూపములను లాజముల'. దగన్‌. 152 


ప్రతిపదార్థం: అనుజులున్‌= తమ్ముళ్ళునూ; తానున్‌= తానునూ; పరాశర= పరాశర మహర్షియొక్క; తనయ= కుమారుడైన 
వ్యాసుడు; పురస్సరము+కాన్‌= ముందుండేటట్టుగా; నిధాన= నిధులున్న; స్థలికిన్‌= చోటికి; చని= వెళ్ళి; అరుణ= ఎర్రని; గంధ= 
గంధంతో; కుసుమములను= పూలతో; మాంస= మాంసంతో; అపూపములను= అప్పాలతో; లాజములన్‌= పేలాలతో; తగన్‌= 
శా(స్రోక్తంగా. 


తాత్పర్యం: తానూ తమ్ముళ్ళూ వ్యాసుడు ముందు నడుస్తుండగా నిధులున్న చోటికి వెళ్ళి, ఎర్రని గంధ పుష్పాలతో, 
మాంసంతో, అప్పాలతో, పేలాలతో, శాస్త్రోక్తంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 261 

ఆ. భూతతృప్తి జేసి భూరి బలాఢ్యుల6। బరిజనముల. ద్రవ్వం బనుచుటయును 

నతి కుతూహలమున నార్షి వారలు ద్రవ్వి । రన్నిధానదేశ మధిపముఖ్య! 153 
ప్రతిపదార్థం: అధిప!= రాజులలో; ముఖ్య= అ(గ్రగణ్యుడయిన వాడా!; భూత= భూతములయొక్క; తృప్తిన్‌= తృప్తిని; చసిః 
భూరి= గొప్ప; బల= బలంచేత; ఆఢ్యులన్‌= సంపన్నులను; పరిజనములన్‌= సేవకులను; (త్రవ్వన్‌= నిధులు (త్రవ్వగా; 
పనుచుటయును= ఆజ్ఞాపించగా; వారలు= ఆ సేవకులు; అతి= మిక్కిలి; కుతూహలమునన్‌= సంతోషంతో; ఆర్చి= అరచి; ఆ 
నిధాన= ఆ నిధులున్న; దేశము= చోటును; త్రవ్విరి= (త్రవ్యారు. 
తాత్పర్యం: జనమేజయా! భూతములకు తృప్తిచేసి, మహాబల సంపన్నులైన సేవకులతో నిధులున్నచోటు (త్రవ్వండని 
ఆజ్ఞాపించాడు. ఆ సేవకులు ఉత్సాహం ఉరకలు వేస్తుండగా అరుస్తూ ఆ చోటును (త్రవ్వారు. 


క. త్రవ్వినం బ్రభలెల్ల దెసల । నివ్వటిలంగ వెలుంగుచుండె నిధి; యనిలజుండుం 

గవ్వడియు( గవలు నలర6గ । నవ్వసుధాధిపుండు దాని కర్ణన లిచ్చెన్‌. 154 
ప్రతిపదార్థం: (త్రవ్వినన్‌= (త్రవ్వగా; ప్రభలు= కాంతులు; ఎల్లన్‌+దెసలన్‌= దిక్కులన్నిటా; నివ్వటిల(గన్‌= వ్యాపించగా; నిధి; 
వెలుంగుచున్‌+ఉండెన్‌= (ప్రకాశిస్తూ ఉన్నది; ఆ+వసుధా= ఆ భూమియొక్క; అధిపుండు= అధిపతి; అనిలజుండున్‌= వాయువునకు 


జనించినవాడునూ, భీముడునూ; కవ+వడి+ఉన్‌= అర్జునుడునూ; కవలున్‌= నకుల సహదేవులునూ; అలరంగన్‌= సంతోషించగా; 
దానికిన్‌= ఆ నిధికి; అర్భనలు+ఇచ్చెన్‌= పూజలు చేశాడు. 


తాత్సర్యం: త్రవ్వేటప్పటికి అన్ని దిక్కులందునూ వెలుగులు విరజిమ్ముతూ నిధి ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు భీమార్జున 
నకుల సహదేవులు ఉబ్బిపోతుండగా ధర్మరాజు దానికి పూజలు చేశాడు. 


వ. అట్లు వివిధ విద్యానిధి యగు వేదవ్యాసుండు సన్నిధిచేసి, యప్పెన్నిధి సాధించిన, నా ధర్మనందనుండా పరాశర 
నందను పాదంబులకు దండప్రణామంబు చేసి, కేలు మొగిడ్డి ఫాలతలంబునం గదియించి, వినయావనతుండై 
యున్న నన్నరేంద్రు నమ్మునీంద్రుండాలింగ నాశీర్వాదంబుల నాదరించి, యామంత్రణంబు సేసి యంతర్శితుం 
డయ్యె; నమ్మానవనాథుండు, 155 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; వివిధ= అనేక విధాలైన; విద్యా= విద్యలయొక్క; నిధి= గని; అగు= అయిన; వేదవ్యాసుండు; 
సన్నిధి+చేసి= (ప్రత్యక్షమై; ఆ+పెను+నిధిన్‌= ఆ గొప్పనిధిని; సాధించినన్‌= సాధించగా; ఆ ధర్మనందనుండు= ఆ యముడి 
కుమారుడైన ధర్మరాజు; ఆ పరాశరనందను= ఆ పరాశరుడి కుమారుడైన వ్యాసుడియొక్క; పాదంబులకున్‌= కాళ్ళకు; 
దండప్రణామంబు= సాష్టాంగ నమస్కారం; చేసి; కేలు మొగిడ్చి= చేతులు జోడించి; ఫాలతలంబునన్‌= నుదుటను; కదియించి= 
చేర్చి; వినయ= వినయంచేత; అవనతుండు+ఐ= వంగినవాడై; ఉన్నన్‌= నిలవగా; ఆ నర+ఇంద్రున్‌= ఆ రాజును; ఆ 
ముని+ఇంద్రుండు= ఆ మునిశ్రేష్టడు; ఆలింగన= కౌగిలింతచేతనూ; ఆశీర్వాదంబులన్‌= దీవనలచేతనూ; ఆదరించి= గౌరవించి; 
ఆమం(త్రణంబు+చేసి= వీడ్కొని; అంతర్జితుండు= అదృశ్యుడు; అయ్యెన్‌= అయ్యాడు; ఆ మానవనాథుండు= ఆ నరపతి- 
ధర్మరాజు. 


తాత్సర్యం: ఆ విధంగా అనేక విద్యాఖని అయిన వ్యాసుడు (ప్రత్యక్షమై ఒక మహానిధిని సాధించాడు. అపుడు ధర్మరాజు 
ఆ మహర్షికి సాష్ట్రాంగనమస్కారం చేసి, చేతులు జోడించి నుదుట చేర్చి వినయం ప్రకటించాడు. అంతట ఆ మహర్షి 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మరాజును కౌగిలించుకొని, దీవనలు కురియించి, సెలవిచ్చి అదృశ్యుడయ్యాడు. అప్పుడు ధర్మరాజు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ, శకట ఖరోష్ట ఘోటక కుంజరంబు ల । నేక సహస్రంబు లెలమి సంఘ 
టించి, భారంబు లెత్తించి భారవహత్వ । దక్షజనుల్‌ పెక్కులక్ష లర్థి( 
గదిసి యే నే నని కడంగి మోపంగ యాగ । నిలయంబు కలపయు. గలశములును 
నలంకులు గాంగులు నాదిగాంగల భాండ । ములును బీఠములు శయ్యలును టోళ్ళు 


తే. రో(కకులు( జట్టువంబులు స్రుక్క్సువాజ్య । పాత్ర దండకమండలు దాత్రములును 
లోనుగాం గల వస్తువుల్‌ శుద్ది హేమ । మయము లొక్కట నడపించె మనుజనాథ! 156 


ప్రతిపదార్థం: మనుజనాథ!= నరపతీ!, జనమేజయా!; శకట= బండ్లు; ఖర= గాడిదలు; ఉష్ట= ఒంటెలు; ఘోటక= గుర్రాలు; 
కుంజరంబులు= ఏనుగులు; అనేక సహ(స్రంబులు= వేలకు వేలు; సంఘటించి= సమకూర్చి; భారంబులు= బరువులు; ఎత్తించి; 
భారవహత్వ= బరువులు మోచుటయందు; దక్ష= సమర్గులయిన; జనుల్‌= జనులు; పెక్కు లక్షలు= లక్షలకొలది మంది; అర్థిన్‌= 
ప్రీతితో; కదిసి= సమీపించి; ఏను= నేను; ఏను= నేను; అని కడ(గి= అని పూనుకొని; మోవ6గన్‌= మోయగా; యాగనిలయంబు= 
యజ్ఞశాలయొక్క; కలపయున్‌= కలపయూ; కలశములును= కుండలు; అలంకులు= అలుకు కుండలూ; కాంగులు= కాగులూ; 
ఆదిగాన్‌+కల= మొదలైన; భాండములును= పాత్రలునూ; పీఠములు= పీటలూ; శయ్యలును= మంచములును; టోళ్ళు; 
రోంకళులు= రోకళ్ళూ; చట్టువంబులు= తెడ్డు; స్రుక= చండ్రకొయ్యచే నిర్మించబడి మజ్జియాకువలె ఉండి భుజమంత పరిమాణంగల 
యజ్ఞ పాత్రలూ; ్రువ= స్రుక్కువంటిదేయె చేతియంతటి పరిమాణంగల పాత్రలూ; ఆజ్యపా(త్ర= నేతికుండలూ; దండ= 
మునులు ధరించే కర్రలూ; కమండలు= కమండలాలూ; దాత్రములును= కొడవళ్ళూ; లోను+కాన్‌= మొదలుగా; కలుగు= 
కలిగిన; వస్తువుల్‌= వస్తువులు; శుద్ద= పరిశుద్ధమైన; హేమ= బంగారంతో; మయములు= నిర్మింపబడినవి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; 
నడపించెన్‌= సాగిపోనిచ్చాడు. 


తాత్పర్యం: జనమేజయా! వేలకొలది బళ్ళనూ, గాడిదలనూ, ఒంటెలనూ, గుజ్ఞాలనూ, ఏనుగులనూ ఉత్సాహంతో 
సమకూర్చి బరువులెత్తించాడు. బరువులు మోయటంలో మొనగాళ్ళెన అనేక లక్షలమంది నేనూ నేనూ అంటూ పూనుకొని 
మోయగా యాగశాలలో కలపా, బంగారంతో చేసిన కలశాలూ, అలుకు కుండలూ, కాగులూ మొదలైన పాత్రలు, 
పీటలూ, మంచాలూ, రోళ్ళూ, రోకళ్ళూ, నేతి గిన్నెలూ, దండాలూ, కమండలాలూ, కొడవళ్ళూ మొదలైన వస్తువులన్నీ 
శుద్దబంగారంతో చేయించి ఒక్కసారిగా నడిపించినాడు. 


చ. మటియును సన్నిధిం గల సమంచిత కాంచనరాశి బండులం 
బెఖికల మోపులం గొలంది వెట్ట(గం బెక్కగు బారువుల్‌, జనుల్‌ 
వెటిగుపడంగ ఖేచరులు వెక్కస మందంగ, శత్రుకోటికిన్‌ 
వెజ పొనరించువార్త పృథివిం బర(గన్‌ నడపించె భూవరా! 157 


అశ్వమేధపర్వము జ తృతీయాశ్వాసము 263 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; మజియున్‌= ఇంకనూ; సన్నిధిన్‌= దగ్గర; కల= ఉన్న; సమంచిత= మిక్కిలి మేలైన; కాంచన= 
బంగారంయొక్క; రాశిన్‌= గుట్టను; కొలంది+పెట్టంగన్‌= లెక్కించటానికి; పెక్కు+అగు= మించిపోయిన; బారువుల్‌= ఇరవై 
మణుగుల తూకం గలవాటిని; జనులు= ప్రజలు; వెజంగుపడంగన్‌= ఆశ్చర్యపడగా; ఖేచరుల్‌= దేవతలు; వెక్కసము+అంద( 
గన్‌= ఆశ్చర్యం పొందగా; శత్రు= శత్రువులయొక్క; కోటికిన్‌= సమూహానికి; వెణవు= భయం; ఒనరించు= కలిగించే; వార్త; 
పృథివిన్‌= భూమియంతటా; పరంగన్‌= వ్యాపించగా; బండులన్‌= బళ్ళలోనూ; పెటికెలన్‌= జంతువుల వీపుమీద రెండు ప్రక్కలా 
(వ్రేలాడే సంచులలోనూ; మోపులన్‌= మూటలలోనూ; నడిపించెన్‌= తీసికొని వెళ్ళేటట్టు చేశాడు. 


తాత్పర్యం: రాజా! ఇంకా తనకు దగ్గర ఉన్న బంగారపు గుట్టలోనుండి లెక్కించటానికి శక్యంకాని బారువుల కొలది 
బంగారాన్ని బళ్ళలోనూ, పెరికలలోనూ, మూటలలోనూ తీసికొని వెళ్ళేటట్లు చేశాడు. దీనిని చూచి ప్రజలూ, దేవతలూ 
ఆశ్చర్యపడ్డారు. శత్రువులు భయపడ్డారు. 
ఆ. ఏరునేల కొలంది నెడనెడ విడియుచు(। బోవవలసి యుండె భూరి భార 

వహుల డప్పి యెటు(గువా(డగు నా ధర్మ। నందనునకు ధరణినాథవర్య! 158 
ప్రతిపదార్థం: ధరణినాథ= రాజులలో; వర్య!= శ్రేష్టుడా!; భూరి= పెద్ద; భార= బరువులను; వహుల= మోసేవారి యొక్క; డప్పి= 
ఆయాసం; ఎణుంగువాండు= తెలిసినవాడు; అగు= అయిన; ఆ ధర్మనందనునకున్‌= ఆ ధర్మరాజునకు; ఏరు నేల= రెండుకోసుల 
దూరం; కొలందిన్‌= లెక్క చొప్పున; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; విడిది చేయుచున్‌= మజిలీ చేస్తూ; పోవవలసి= వెళ్ళవలసి; ఉండెను= 
ఉన్నది. 
తాత్సర్యం: రాజేం(ద్రా! పెద్ద పెద్ద బరువులు మోసేవారికి బడలికా, దప్పికా కలుగుతాయి. ఈ విషయం తెలిసిన 
ధర్మరాజు ప్రతి రెండు కోసులకూ అక్కడక్కడా మజిలీ చేస్తూ వెళ్ళవలసి వచ్చింది. 


వ. అంత నక్కడ( గృష్టుండు. 159 
ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయాన; అక్కడన్‌= ద్వారకలో; కృష్ణుండు= శ్రీకృష్ణుడు. 
తాత్సర్యం: అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. ద్వారకానగరమునకు. దన్ను. బుచ్చు। నపుడు ధర్మజు. దశ్వమేధాధ్వరంబు 
సమయ మగుట ప్రతీక్షించి సకల బంధు । యుక్తముగ రమ్మనిన మధురోక్తి యూంది. 160 


ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; ద్వారకానగరమునకున్‌= ద్వారకాపట్టణానికి; తన్నున్‌= తనను; పుచ్చు+అపుడు= 
సాగనంపేటప్పుడు; అశ్వమేధ+అధ్వరంబు= అశ్వమేధయాగంయొక్క; సమయము= సమయం; అగుట= కావటం; (ప్రతీక్షించి= 
ఎదురుచూచి; సకల= సమస్తమైన; బంధు= చుట్టాలతో; యుక్తము+కన్‌= కూడికొని ఉండేటట్లుగా; రమ్ము= రా; అనిన= చెప్పిన; 
మధుర= ఇంపైన; ఉక్తి= మాట; ఊంది= విశ్వసించి. 


తాత్పర్యం: ధర్మరాజు ద్వారకకు తనను పంపేటప్పుడు తనతో '“అశ్వమేధయాగ సమయంకొరకు ఎదురుచూస్తూ 
చుట్టపక్కాలందరితో కలిసిరమ్ము!' అని చెప్పిన మాటను విశ్వసించి.(తరువాతి వచనంతో అన్వయం.) 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 
శ్రీకృష్ణుండు సకలబంధు సహితుండై కరినగరంబునకు వచ్చుట (సం.14-65-1) 


వ. అరసికొనియుండి యప్పాండవాగ్రజుండు యాగంబున కుద్యోగంబు చేయుట చారులు చెప్ప నాకర్ణించి, 
కుతూహ లోన్నిద్రుండై, బలభద్ర సాత్యకి కృతవర్మ ప్రద్యుమ్న చారు (థే) దేష్ట సాంబాది యాదవ సమేతంబుగా 
వసుదేవదేవకీ సమనుజ్ఞాతుండై, సుభద్రం దొడ్కొని కరినగరంబున కరుగుదెంచిన, ధృతరా ష్లుండును 
గాంధారియు గొంతియుం బనువ నుత్సుకుండై యుయుత్సుండు విదురుం బురస్కరించికొని 
యప్పాంచజన్యధరు నెదుర్కొని, పరమ భక్తిం దోడ్కొని వచ్చిన. 161 


ప్రతిపదార్థం: అరసికొని= నిరీక్షిస్తూ; ఉండి; ఆ పాండవ= ఆ పాండవులయందు; అ(గ్రజుండు= పెద్దవాడు, ధర్మరాజు; 
యాగంబునకున్‌= అశ్వమేధయాగానికి; ఉద్యోగంబు చేయుట= ప్రయత్నించటం; చారులు= గూఢచారులు; చెప్పన్‌= చెప్పగా; 
ఆకర్షించి= విని; కుతూహల= సంతోషంచేత; ఉన్నిద్రుండు= ప్రకాశించేవాడు; ఐ= అయి; బలభద్ర= బలరాముడు; సాత్యకి; 
కృతవర్మ; (ప్రద్యుమ్న= (ప్రద్యుమ్నుడు; చారు (థే)దేష్ల= చారు (థే) దేష్టుడు; సాంబ= సాంబుడు; ఆది= మొదలైన; యాదవ= 
యాదవులతో; సమేతంబు+కాన్‌= కూడికొనియుండేటట్టుగా; వసుదేవ= వసుదేవుడిచేత; దేవకీ= దేవకిచేత; సమ్‌+అనుజ్ఞాతుండు+ఐ= 
బాగుగా అనుమతి ఇవ్వబడినవాడై; సుభద్రన్‌= సుభద్రను; తోడ్కొని= వెంటబెట్టుకొని; కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; 
అరుగుదెంచినన్‌= రాగా; ధృతరాష్ట్రుండును; గాంధారియున్‌= గాంధారియును; గొంతియున్‌= కుంతియు; పనుపన్‌= పంపగా; 
ఉత్సుకుండు= ఉత్సాహం కలవాడై; యుయుత్సుండు; విదురున్‌= విదురుడిని; పురస్కరించికొని= ముందుంచుకొని; ఆ పాంచజన్య= 
పాంచజన్యమనే శంఖాన్ని; ధరున్‌= ధరించినవాడిని, కృష్ణుడిని; ఎదుర్కొని= ఎదురుగా పోయి; పరమ= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; 
తోడ్కొని= తీసికొని; వచ్చినన్‌= రాగా. 


తాత్సర్యం: అశ్వమేధయాగసమయం కొరకు నిరీక్షిస్తూ ధర్మరాజు దానిని చేయటానికి ప్రయత్నిస్తున్నాడని గూఢచారులు 
చెప్పినమాట విని కృష్ణుడు ఎంతో సంతోషించాడు. వెంటనే బలరాముడు, సాత్యకి మొదలైన యాదవులతో సుభద్రను 
వెంటబెట్టుకొని హస్తినాపురానికి వచ్చాడు. అతడిరాక విన్న గాంధారీ ధృతరాష్ట్రులూ, కుంతీ, అతడిని తీసికొని రావటానికి 
యుయుత్తుడిని పంపారు. అతడు ఉత్సాహంతో విదురుడు ముందు నడుస్తుండగా ఎదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడిని 
మహాభక్తితో తీసికొని రాగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. మున్నుధృతరాషుకడకు నా వెన్ను! దేంగి; యతని గాంధారి. బ్రణతి పూర్వాతి మధుర 
వాక్యముల. బ్రీతి నొందించి వచ్చి, గొంతి(। గాంచి ప్రణమిల్ల నద్దేవి గౌంగిలించి. 162 


ప్రతిపదార్థం: ఆ వెన్నుండు= ఆ విష్ణువు, కృష్ణుడు; మున్ను= ముందు; ధృతరాష్టు= ధృతరాష్టుడియొక్క; కడకున్‌= దగ్గరకు; 
ఏంగి= వెళ్ళి; అతనిన్‌= అతడినీ; గాంధారిన్‌= గాంధారినీ; ప్రణతిపూర్వ= నమస్కారపూర్వకమైన; అతి= మిక్కిలి; మధుర= 
ఇంపైన; వాక్యములన్‌= మాటలతో; ప్రీతిన్‌+ఒందించి= సంతోషింపజేసి; వచ్చి; గొంతిన్‌= కుంతిని; కాంచి= చూచి; ప్రణమిల్లన్‌= 
నమస్కరించగా; ఆ+దేవి= ఆ దేవేరి; కౌంగిలించి= కౌగిలించుకొని. 


తాత్సర్యం: కృష్ణుడు ముందుగా ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, అతడినీ, గాంధారినీ నమస్కారపూర్వకంగా ఇంపైన 
మాటలతో సంతోషింపజేశాడు. తరువాత కుంతిని చూచి ఆమెకు నమస్కరించాడు. ఆమె అతడిని కౌగిలించుకొని. 
(తరువాతి వచనంతో అన్వయం). 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 265 
వ. _ పెక్కుభంగుల దీవించె; బలదేవాదులుం దగిన తెటింగున నప్పాండురాజ మహిషిం గని; రక్కులపాలికా 
తిలకంబు పులకంబులం బెరి(గిన మేనితో మాననీయచరిత్రుం డగు నద్దేవకీపు తు సంభావించి. 163 


ప్రతిపదార్థం: పెక్కు= అనేకములైన; భంగులన్‌= విధాలుగా; దీవించెన్‌= దీవించింది; బలదేవ= బలరాముడు; ఆదులున్‌= 
మొదలగువారును; తగిన; తెజంగునన్‌= విధంగా; ఆ+పాండురాజ= ఆ పాండురాజుయొక్క; మహిషిన్‌= పట్టపురాణిని; కనిరి= 
దర్శించారు; ఆ+కులపాలికా= ఆ ఉత్తమ కులశీలములు కలిగిన (స్త్రీలలో; తిలకంబు= (శ్రేష్టురాలు; పులకంబులన్‌= గగుర్చాటులతో; 
పెరింగిన= పొంగిన; మేనితోన్‌= శరీరంతో; మాననీయ= గౌరవించదగిన; చరిత్రుండు= నడవడి కలవాడు; అగు= అయిన; 
ఆ+దేవకీ= ఆ దేవకియొక్క; పు(త్రున్‌= కుమారుడిని, కృష్ణుడిని; సంభావించి= గౌరవించి. 


తాత్సర్యం: (కుంతి) అనేక విధాలుగా దీవించింది. బలరాముడు మొదలైనవారుకూడా తగినరీతిగా ఆమెను దర్శించారు. 


కులగస్తీ రత్నమైన కుంతీదేవి గగుర్పాటులతో శరీరం ఉప్పొంగగా పూజ్య చరిత్రుడైన శ్రీకృష్ణుడిని గౌరవించి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. ప్రమద మెస6గ విదురు( బనిచి, సముచిత మగు నర్జ్దనంబు సంకర్షణ పూ 
ర్వము గాంగ నడపి యదు నిక । రము నర్హలు సంభృతాదరంబున నడపెన్‌. 164 


ప్రతిపదార్థం: ప్రమదము= సంతోషం; ఎసంగన్‌= అతిశయించగా; విదురున్‌= విదురుడిని; పనిచి= పంపి; సముచితము+అగు= 
మిక్కిలి తగినదైన; అర్భనంబు= పూజ; సంకర్షణ= బలరాముడితో; పూర్వము= మొదలు; కా(గన్‌= అగునట్టుగా; నడపి= 
జరిపించి; సంభృత= పరిపూర్ణమైన; ఆదరంబునన్‌= ఆదరంతో; యదు= యాదవులయొక్క; నికరము= సమూహం యొక్క; 
అర్భలు= పూజలు; నడపెన్‌= జరిపించాడు. 

తాత్సర్యం: మహా సంతోషంతో విదురుడిని పంపి, బలరాముడితో మొదలుపెట్టి తగిన విధంగా పూజలు జరిపించింది. 
అట్లే మిగిలిన యాదవులకు కూడా ఆదరం అతిశయించగా సత్కారాలు జరిపించింది. 


వ. సుభద్ర తన్నుం గనినం బరమప్రియంబున గారవించి, యభ్యంతర మందిరంబునకుం బుచ్చె/; బద్మనాభ ప్రభృ 
తులగు నా బంధుజనంబు నెల్లను నగరుచేరువ శోభిల్లుమందిరంబుల విడియింప యుయుత్సునియోగించె; 
నట్లయ్యందటు నభినందితులై యున్న సమయంబున. 165 


ప్రతిపదార్థం: సుభద్ర; తన్నున్‌= తనను; కనినన్‌= దర్శింపగా; పరమ= మిక్కిలి; ప్రియంబునన్‌= (ప్రేమతో; గారవించి= 
ఆదరించి, లాలించి; అభ్యంతర= లోపలి; మందిరంబునకున్‌= ఇంటికి, అంతఃపురమునకు; పుచ్చెన్‌= పంపారు; పద్మనాభ= 
శ్రీకృష్ణుడు; ప్రభృతులు= మొదలైనవారు; అగు= అయిన; ఆ+బంధుజనంబున్‌= చుట్టాల సమూహాన్ని; ఎల్లను= అంతటినీ; 
నగరు= అంతఃపురం; చేరువన్‌= దగ్గర; శోభిల్లు= ఒప్పుచున్న; మందిరంబులన్‌= భవనాలలో; విడియింపన్‌= దిగునట్టు చేయగా; 
యుయుత్సున్‌= యుయుత్సుడిని; నియోగించెన్‌= ఆజ్ఞాపించింది; అట్టు= ఆ విధంగా; ఆ+అందయున్‌= ఆ అందరూ; 
అభినందితులు= సంతోషపెట్టబడినవారు; ఐ= అయి; ఉన్న; సమయంబునన్‌= సమయంలో 


తాత్పర్యం: సుభద్ర తనను చూడటానికి రాగా, కుంతి ఆమెను ఆదరించి అంతఃపురానికి పంపింది. శ్రీకృష్ణుడు 
మొదలైన చుట్టాలను, అంతఃపురానికి దగ్గరగా ఉన్న భవనాలలో బసచేయించటానికి యుయుత్తుడిని ఆజ్ఞాపించింది. 
ఈ విధంగా యాదవులందరూ సంతోషపెట్టబడినవారై ఉన్న సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. ఉత్తర పుణ్యగర్ణముననుండి భవజ్జనకుండు పూరువం 

శోత్తరు( దాది రాజగుణయోగి పరిక్షితుం డుద్దవించినన్‌ 

జిత్త మెలర్చ( బుత్తు(డని చెప్పిరి వెల్పలివారి కింటిలో 

నత్తటి నున్న వృద్ద సతు; లార్జె జనం బఖిలంబు నుబ్బునన్‌. 166 
ప్రతిపదార్థం: ఉత్తర= ఉత్తరయొక్క; పుణ్య= పవిత్రమైన; గర్భమునన్‌+ఉండి= గర్భంనుండి; భవత్‌= మీయొక్క తండ్రి; 
పూరువంశ= పూరుడియొక్క కులమందు; ఉత్తరు(డు= (శ్రేష్టుడు; ఆదిరాజ= పూర్వ మహారాజులయొక్క; గుణ= సద్గుణాలయొక్క; 
యోగి= కూడిక కలవాడు; పరిక్షితుండు; ఉద్భవించినన్‌= పుట్టగా; ఇంటిలోన్‌= పురిటింటిలో; ఆ+తణిన్‌= ఆ సమయాన; ఉన్న; 
వృద్ద సతులు= ముదుసలులగు ఉత్తమ స్త్రీలు; చిత్తము= మనస్సు; ఎలర్సన్‌= సంతోషించగా; వెల్పలివారికిన్‌= బయట ఉన్నవారికి; 
పుత్రుడు= కొడుకు; అని; చెప్పిరి= చెప్పారు; జనంబు= జనసమూహం; అఖిలంబున్‌= అంతా; ఉబ్బునన్‌= సంతోషంతో; 
ఆర్ఫెన్‌= కేకలు పెట్టింది. 
తాత్సర్యం: పూరువంశంలో ్రేష్టుడూ, పూర్వమహారాజులవలె సకల సద్గుణ సంపన్నుడూ, మీ తండ్రీ అయిన పరిక్షితుడు 
ఉత్తరకు జన్మించాడు. వెంటనే పురిటింట్లో అప్పుడున్న వృద్దాంగనలు కొడుకు పుట్టాడని బయటజఉన్న జనానికి చెప్పారు. 
ఆ జనమంతా సంతోషంతో కేకలు పెట్టింది. 


క. బాలు6ండు మృతజాతుం డని । యాలోనన యేడ్పు బెరయ, నలమట నచ్చో 
నాలలన లుగ్గడించినం | దేలిరి శోకమున జనులు ధీరవిచారా! 167 


ప్రతిపదార్థం: ధీర= గంభీరమైన; విచారా!= ఆలోచనలు కలవాడా!; ఆ+లోనన్‌+అ= అంతలోనే; బాలు(డు= బాలుడు; మృతజాతు. 
డు= చనిపోయి పుట్టినవాడు; అని; ఏడ్సు= ఏడ్సులూ; బెరయన్‌= రేగగా; అచ్చోన్‌= అక్కడనే; అలమటన్‌= దుఃఖంతో; ఆ= 
మొదట శుభవార్త చెప్పిన; లలనలు= స్త్రీలు; ఉగ్గడించినన్‌= ప్రకటించగా; జనులు; శోకమునన్‌= దుఃఖంలో; తేలిరి. 


తాత్పర్యం: జనమేజయా! అంతలోనే చచ్చిన బిడ్డడు పుట్టాడంటూ ఏడ్పులు రేగాయి. మొదట శుభవార్త చెప్పిన ఆ 
వృద్ద స్రీలు దుఃఖంతో అశుభవార్త ప్రకటించేటప్పటికి జనులందరూ దుఃఖంలో మునిగిపోయారు. 


వ. అత్తటిరోదనధ్వనులు గలయం జెలంగిన విషాద వేదనాయత్తం బయిన చిత్తాంగంబుతో శౌరి సాత్యకి యను 
గమనంబు సేయ, సత్వరంబుగా గొంతి యున్నెడకుం జనుదెంచె; నప్పు డా కుంతిభోజనందనయు ద్రౌపదియు 
సుభద్రయు నార్తనాదంబు లెసంగం దనకడకు రయంబునరా నెదుర నయ్యదువీరుండు గాంచి, శోకసమాకుల 
మానసుం డయ్యె; నప్పాండురాజపత్ని పురుషోత్తముతో డగ్గుత్తిక నెలుంగు దవుల నిట్లనియె. 168 

ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయమున; రోదనధ్వనులు= దుఃఖధ్వనులు; కలయన్‌= అంతటనూ; చెలంగినన్‌= వ్యాపించగా; 

విషాద= దుఃఖంవలన కలిగిన; వేదనా= బాధకు; ఆయత్తంబు+ఐన= వశమైన; చిత్త+అంగంబు+తోన్‌= మనస్సుతో, శరీరంతో; 
శౌరి= కృష్ణుడు; సాత్యకి; అనుగమనంబు= వెంట రావటం; చేయన్‌= చేయగా; సత్వరంబు+కాన్‌= త్వరగా; గొంతి= కుంతి; 


ఉన్న= ఉండిన; ఎడకున్‌= చోటికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ కుంతిభోజ= ఆ కుంతిభోజుడియొక్క; 
నందనయున్‌= కూతురునూ; కుంతియూ; (ద్రౌపదియున్‌; సుభద్రయున్‌; ఆర్తనాదంబులు= శోకధ్వనులు; ఎసంగన్‌= అధికం 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 267 
కాగా; తనకడకున్‌= తన దగ్గరకు; రయంబునన్‌= వేగంగా; రాన్‌= రాగా; ఎదురన్‌= ఎదుట; ఆ+యదు= ఆ యదువంశమునందు; 
వీరుండు= వీరుడు; కాంచి= చూచి; శోక= శోకంచేత; సమాకుల= మిక్కిలి కలతచెందిన; మానసుండు= మనస్సు కలవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; ఆ+పాండురాజ= ఆ పాండురాజుయొక్క; పత్ని= భార్య-కుంతి; పురుషోత్తముతోన్‌= శ్రీకృష్ణుడితో; 
డగ్గుత్తికన్‌= దుఃఖంవలన కలిగిన కంపమునందు; ఎలుంగు= గొంతు; తగులన్‌= చిక్కుకొనగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నది. 
తాత్సర్యం: ఆ సమయంలో ఏడ్సులు పెడబొబ్బలు అంతటా వ్యాపించాయి. వాటిని విన్న శ్రీకృష్ణుడి మనస్సూ, శరీరమూ 
బాధకు లోనయ్యాయి. సాత్యకి వెంటనడచి వస్తుండగా అతడు కుంతి ఉన్నచోటికి వెళ్ళాడు. అప్పుడు కుంతీ, (ద్రౌపదీ, 
సుభద్రా పెద్దపెట్టున ఏడుస్తూ దగ్గరకు రాగా, ఎదుట ఉన్నవారిని చూచిన అతడి మనస్సు దుఃఖంచేత ఎంతో కలత 
చెందింది. అంత కుంతి అతడితో ఈ విధంగా పలికింది. 


పరిక్షి త్రాణదానంబునకై కుంతీసుభద్రలు కృష్ణు బ్రార్థించుట (సం.14-65-25) 
క. “గతి నీవె నాకు, మత్సం । తతికిని; నీ యల్లుగుట్టితనయుండు పుట్టెన్‌ 
మృతుండై క్రూరుండగు గరు । సుతుని యిషీకా స్త వహ్ని. జూండిన కతనన్‌. 169 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకూ; మత్‌= నా యొక్క; సంతతికిని= సంతానానికీ; నీవు+ఎ= నీవే; గతి= దిక్కు; క్రూరుండు= 
కఠినుడు; అగు= అయిన; గురు= ద్రోణాచార్యుడియొక్క; సుతుని= కొడుకు, అశృత్తామయొక్క; ఇషీక+అ(స్త= మం(త్రపూర్వకంగా, 
(బ్రహ్మాస్త్రాన్ని ప్రవేశపెట్టిన రెల్టుకాడనుండి పుట్టిన; వహ్నిన్‌= అగ్నిచేత; చూండిన= మాడిన; కతనన్‌= కారణంగా; నీ= నీయొక్క; 
అల్లు+కుజ్ణ= ముద్దుల మేనల్లుడియొక్క; తనయుండు= కొడుకు; మృతుండు= చనిపోయినవాడు; ఐ= అయి; పుట్టెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: 'నాకూ నా సంతానానికీ నీవే దిక్కు. కఠినాత్ముడైన అశ్వత్హామ ప్రయోగించిన ఇషీకా(స్తంనుండి పుట్టిన 
అగ్నిచేత మాడి, నీ ముద్దుల మేనల్లుడి కొడుకు చచ్చిపోయి జన్మించాడు. 


విశేషం: ఇషీక+అ(స్త్రము= ఇషీకాస్తము. ఇషీకం అంటే రెల్లు. అశ్వత్థామ సౌప్తికవధ చేశాడు. (ద్రౌపదిమాటమీద భీముడు అతడిమీదికి 
వెళ్ళాడు. వెంటనే కృష్ణార్ణునులుకూడా వెళ్ళారు. తన కెటూ చావు మూడిందనుకొని, అశృత్తామ ఒక రెల్లుపుల్ల తీసికొని దానిలో 
మంత్రపూర్వకంగా (బ్రహ్మశిరోనామకా్రాన్ని ప్రవేశపెట్టి ప్రయోగించాడు. ప్రయోగించేటప్పుడు లోకం అపాండవం కావాలని 
పలికాడు. అర్జునుడుకూడా (బ్రహ్మశిరోనామకా స్రాన్ని (ప్రయోగించాడు. లోకం భయాకులమైనది. వ్యాసుడు అశృత్తామ రోషాన్ని 
నివారించి, అతడి ప్రతిజ్ఞ వమ్ము అయ్యేటట్టు చేయాలని ప్రయత్నించాడు. కాని, అశృత్తామ ఆ మహర్షిమాటలు వినలేదు. తన 
వ వ్‌ (53 ంె 
అ(స్తం పాండవుల (ప్రేమకు యోగ్యులయిన స్త్రీల గర్భాలకు హానిచేసి శాంతి పొందుతుందని అన్నాడు. అప్పుడు అభిమన్యుడిభార్య 
ఉత్తర గర్భవతియై ఉన్నది. ఆమె బిడ్డను తప్పక రక్షిస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. (ఈ కథంతా సౌప్తికపర్వ ద్వితీయాశ్వాస 
ప్రారంభంలో ఉన్నది). 


సీ, దేవకీపు త! సంజీవితు. జేయవే। యబ్లాలు; నదారుణా,స సంప్ర 
ఆ బ్‌ “© 
యోగంబు నపుడు కృపాగరిష్టుండ వై । చేసితి ప్రతిన 'గాచెద నవశ్య 


మును నుత్తరాగర్ణజనితు నే నని; బాలు । బ్రదుకుతోడిద నాదు బ్రదుకు; ద్రుపద 
తనయా సుభద్రలు, ధర్మజుం డనుజు, లా । శిశువు సంజీవితు( జేయకున్న 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బ్రదుక; రన్వయమున కుదక పిండ ప్రదా । నంబు లెడలు; మత్స్యనందనయును 
నూటడింప( బడియె నొకనాండు నీ చేత;। దాని యార్తి కరుణ దలుంగవయ్య! 170 


ప్రతిపదార్థం: దేవకీ= దేవకియొక్క; పుత్ర!= కుమారా!, కృష్ణా; ఆ బాలున్‌= ఆ బాలుడిని; సంజీవితున్‌= తిరిగి (బ్రదికిన 
వాడినిగా; చేయవే!= చేయుమా!; ఆ దారుణ= ఆ భయంకరమైన; అ(స్త= అ(స్తంయొక్క; సంప్రయోగంబు+అపుడు= ప్రయోగించిన 
సమయంలో; కృపా= దయచేత; గరిష్టుండవు= అధికుడవు; ఐ= అయి; నేను; అవశ్యమును= తప్పక; ఉత్తరా= ఉత్తరయొక్క; 
గర్భ= కడుపున; జనితున్‌= పుట్టినవాడిని; కాచెదన్‌= కాపాడుతాను; అని; ప్రతిన చేసితి(వ)= ప్రతిజ్ఞ చేశావు; నా+(బ్రదుకు= నా 
(బదుకు; బాలు= బాలుడియొక్క; బ్రదుకుతోడిది+అ= (బ్రదుకుతోనే ముడిపడి ఉన్నది; (ద్రుపదతనయః= దద్రుపదుడి కూతురు, 
ద్రౌపది; సుభద్ర; ధర్మజుండు= ధర్మరాజు; అనుజులు= అతడి తమ్ముళ్ళు; ఆ+శిశువున్‌= ఆ నెత్తురు కందును; సంజీవితున్‌= 
తిరిగి (బ్రదికిన వాడినిగా; చేయక+ఉన్నన్‌= చేయకుంటే; బ్రదుకరు; అన్వయమునన్‌= వంశంలో; ఉదక= నీటియొక్క; పిండ= 
శ్రాద్దసమయాలలో పిండములయొక్క; ప్రదానంబులు= ఇచ్చుటలు; ఎడలున్‌= తొలగిపోతాయి; ఒకనాండు= ఒకప్పుడు; మత్స్య= 
మత్స్యులరాజయిన విరాటుడియొక్క; నందనయును= కూతురునూ; నీ చేతన్‌= నీ చేత; ఊజడింపండియెన్‌= ఓదార్భబడింది; 
దాని= ఆమెయొక్క; ఆర్తిన్‌= దుఃఖమును; కరుణన్‌= దయతో; తలుగుము+అయ్య!= పోగొట్టవయ్యా! 


తాత్సర్యం: కృష్ణా! ఆ బాలుడిని నీవు తిరిగి బ్రదికించుము. భయంకరమైన బ్రహ్మశిరోనామకాసస్తాన్ని ప్రయోగించినపుడు 
'నేను తప్పకుండా ఉత్తర కడుపున పుట్టిన బిడ్డను కాపాడుతా'నని ప్రతిజ్ఞ చేశావు. బాలుడు టబ్రదికితే నేను బ్రదుకుతాను. 
అతడు తిరిగి బ్రదుకకపోతే, ద్రౌపదీ, సుభద్రా, పాండవులూ (బ్రదుకనే (బ్రదుకరు. దానితో వంశంలో నీళ్ళు వదలటానికీ, 
పిండాలు పెట్టటానికీ ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు నీవు ఉత్తరను కూడా ఓదార్భావు. దయామయుడవై ఆమె గర్భశోకాన్ని 
తొలగించవయ్యా! 


వ. దేవా!నీ విక్కులంబు గలిగించినవాండ; వింకను నీవ వీని బ్రదికింపవే యని పల్కుచుం బుడమింబడిన గొంతి 
నగ్గోవిందుం డనునయ వచనంబుల నూరార్శి యెత్తె; నట్టియెడ సుభద్ర యమ్మహాత్మునితో నిట్లనియె.1 71 


ప్రతిపదార్థం: దేవా!; నీవు; ఈ కులంబు= ఈ కులాన్ని; కలిగించినవాండవు= నిలిపినవాడవు; ఇంకను= కాబట్టి, ఇంకా; 
నీవు+అ= నీవే; వీనిన్‌= ఈ శిశువును; (బ్రదికింపవే= (బ్రదికించుమా; అని; పల్కుచున్‌= పలుకుతూ; పుడమిన్‌= భూమిమీద; 
పడిన= కూలిన; గొంతిన్‌= కుంతిని; ఆ+గోవిందుండు= ఆ కృష్ణుడు; అనునయ= ఓదార్పు కలిగించే; వచనంబులన్‌= మాటలతో; 
ఊరార్చి= ఉపశమం కలిగించి; ఎత్తెన్‌= లేవదీశాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సుభద్ర; ఆ+మహా+ఆత్మునితోన్‌= ఆ గొప్ప 
ఆత్మకలవాడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికింది. 

తాత్సర్యం: దేవా! ఈ భరతవంశాన్ని నిలిపినవాడవు నీవే. కాబట్టి నీవే ఈ శిశువును కూడా (బ్రదికించుము” అని 
పలుకుతూ కుంతి నేలమీద కూలిపోయింది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఉపశమనం కలిగే మాటలతో ఓదార్చి. 


క. 'గురుసుతు(డు భీమునకు నై। పర మా స్తం బెత్తె దాని ఫల మందంగా 
నరు(డును దత్పత్నియు. గాం । చిరి తుది; నీకు నేమి చెప్పుదు. బ్రభువా! 172 


ప్రతిపదార్థం: ప్రభువా!= |ప్రభూ!; గురు= ద్రోణాచార్యుడియొక్క; సుతు(డు= కొడుకు-అశృత్తామ; భీమునకున్‌+ఐ= భీముడిని 
ఉద్దేశించి; పరమ= (బ్రహ్మశిరమనే; అ(స్తంబు= అ్రాన్ని; ఎత్తెన్‌= ప్రయోగించాడు; తుదిన్‌= చివరకు; నరు(డును= అర్జునుడునూ; 


అశ్వమేధపర్వము జ తృతీయాశ్వాసము 269 
తత్‌= అతడియొక్క; పత్నియున్‌= భార్యయూ; దాని= ఆ అ(స్తప్రయోగంయొక్క; ఫలము= ఫలితాన్ని; అందంగాన్‌= పొందేటట్లుగా; 
కాంచిరి= దుర్గతి పాలయిరి; నేను; నీకున్‌= నీకు; ఏమి; చెప్పుదున్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: 'అశృత్తామ భీముడిమీద (బ్రహ్మశిరోనామకాస్రాన్ని ప్రయోగించాడు. కాని చివరకు అర్జునుడూ, అతడి 
భార్యనయిన నేనూ దాని ఫలితాన్ని పొందే దుర్గతి పాలయ్యాము. నీ కింకా ఏమి చెప్పగలను (ప్రభూ! 


క నీ మటి(ది యా కొడుకుపై । బ్రేమం బెప్పుడును బెంప బ్రేలెడి; మనుమం 
డీమెయి వమ్మయి పోయిన । నేమి యగునొ యెజు6గ; నీవ యెజుంగుదు దీనిన్‌. 173 


ప్రతిపదార్థం: నీ= నీయొక్క; మజంది= బావమరది అర్జునుడు; ఆ= ఆ మరణించిన; కొడుకుపైన్‌= కొడుకుమీద, అభిమన్యుడిమీద; 
(ప్రేమంబు= (ప్రేమ; ఎప్పుడును=ఎల్లకాలమూ; పెంపన్‌= అతిశయించగా; ప్రేలెడిన్‌= సంతాపం చెందుతున్నాడు; మనుమండు= 
మనుమడు; ఈమెయిన్‌= ఈ విధంగా; వమ్ము+అయి= నాశమై; పోయినన్‌= పోగా; ఏమి; అగును+ఒ= అగునో; ఎజుంగన్‌= 
ఎరుగను; దీనిన్‌= దీనిని; నీవు+అ= నీవే; ఎజుంగుదు= తెలిసి ఉంటావు. 


తాత్సర్యం: నీ బావమరది చనిపోయిన కన్నకొడుకు మీది తీపి రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే తపించిపోతున్నాడు. 
మనుమడు కూడా ఈ విధంగా నాశనమైపోతే ఆయన ఏమైపోతాడో ఎరుగను. ఇది నీకే తెలియును. 


సీ. ధర్మజుండెమ్మెయి ధరియించు నెవ్వగ? । పవన నందను(డును గవలు నేమి 
వెరవున నుపశమింతురు? దీని విను. దేవ! । య స్తప్రయోగంబు నపుడు నీవు 
గురుసుతు నదలించి కుత్సిత! నిన్ను మో । ఘా స్తుని( జేసిద నంటి; దాన 
నూజడియుండుదు ముజ్జ్వల తేజ! నీ | మహితానుభావత మాకు నెల్ల 


ఆ. దెలిసి యుండు గాన యలుకము; సత్య ద । యాశ్రితాభిరక్ష లనఘ! నీకు 
నైజములు; శిరః ప్రణతి నేను వేండెద6। గరుణ నిక్కులంబు. గాచికొనుము. 174 


ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; నెజ+వగ= పరిపూర్ణ దుఃఖం; ధరియించున్‌?= భరిస్తాడు?; 
పవన= వాయువుయొక్క; నందనుండును= కుమారుడైన భీముడు; కవలు= నకుల సహదేవులు; ఏమి= ఏ; వెరవునన్‌= ఉపాయంచేత; 
ఉపశమింతురు?= శాంతిస్తారు; దేవా! దీనిన్‌= ఈ మాటను; విను= వినుము; అ(స్తప్రయోగంబు+అపుడు= (బ్రహ్మ 
శిరోనామకా(స్తమును ప్రయోగించినపుడు; నీవు; గురుసుతున్‌= (ద్రోణాచార్య పుత్రుడిని, అశృత్తామను; అదలించి= బెదరించి; 
కుత్సిత= నీచుడా; నిన్నున్‌= నిన్ను; మోఘ= వ్యర్థమైన; అ(స్తునిన్‌= అస్త్రం కలవాడినిగా; చేసెదన్‌= చేస్తాను; అంటి(వి= 
అన్నవాడవు; దానన్‌= ఆ నీమాటచేత; ఊణడి= శాంతిపొంది; ఉండుదుము= ఉంటాము; ఉజ్ఞ్యల= ప్రకాళిస్తున్న; తేజ= శక్తి 
కలవాడా!; నీ= నీయొక్క; మహిత= గొప్ప; అనుభావత= మహిమ; మాకున్‌+ఎల్లన్‌= మా కందరికీ; తెలిసి= విదితమై; ఉండున్‌= 
ఉన్నది; కాన; అలుకము= భయపడము; అనఘ!= పాపరహితుడా!; సత్య= సత్యమూ; దయా= దయ; ఆ(శిత= ఆశ్రయించిన 
వారియొక్క; అభిరక్ష= సంరక్షణం; నీకున్‌= నీకు; నైజములు= సహజములు; నేను; శిరస్‌+ప్రణతిన్‌= తలవంచి నమస్కరించి; 
వేండెదన్‌= ప్రార్థిస్తున్నదానను; కరుణన్‌= దయతో; ఈ+కులంబు= ఈ పాండవుల వంశాన్ని; కాచికొనుము= కాపాడుకొనుము. 


తాత్సర్యం: ధర్మరాజు ఈ మహాదుఃఖాన్ని ఏ విధంగా భరిస్తాడు? భీమ నకుల సహదేవులు ఏ ఉపాయంచేత చిత్తస్వాస్ట్యాన్ని 
పొందుతారు? దేవా? ఈ మాట వినుము. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకా'స్తాన్ని ప్రయోగించినపుడు నీవు అతడిని 


952 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు ద్రోవదిచేత దీవనలు సేకొని కుంతీదేవియొద్ద సుభద్ర యున్నంత; నట యర్జునుండును నసంఖ్యాకదాశార్దసైన్య 
సమేతుం డై యనేకబ్రాహ్మణాశీర్వాదంబు లెసంగ నింద్రప్రస్థపురంబుం బ్రవేశంబుసేసి ధౌమ్యునకు 
ధర్మరాజునకు భీమునకు( గుంతీదేవికి మొక్కి తనకు మొక్కిన కవలం గౌంగిలించుకొని పరమానందంబున 
నుండు నంత. 213 

ప్రతిపదార్థం: ఇట్టు; ద్రోవదిచేత= (ద్రౌపదిచేత; దీవెనలు= ఆశీర్వాదాలు; చేకొని= గైకొని; కుంతీదేవి, ఒద్దన్‌= కుంతీదేవి 
దగ్గర; సుభద్ర; ఉన్నంతన్‌= ఉండగా; అచట= అచ్చట; అర్జునుండును= అర్జ్హునుడుకూడ; అసంఖ్యాక, దాశార్హ సైన్య, 
సమేతుండు+ఐ= లెక్కింప సాధ్యంకాని దాశార్హమైన సైన్యంతో కూడుకొన్నవాడై; అనేక, బ్రాహ్మాణ+ఆశీర్యాదంబులు= 
పలువురు విప్రుల దీవెనలు; ఎసంగన్‌= అతిశయిల్లగా; ఇంద్రప్రస్థ, పురంబున్‌= ఇం(ద్రప్రస్థపురాన్ని; 'ప్రవేశంబు, చేసి,= 
ప్రవేశించి; ధౌమ్యునకున్‌= ధౌమ్యునికి; ధర్మరాజునకున్‌= ధర్మరాజునకు; భీమునకున్‌= భీమునికి; కుంతీదేవికిన్‌; మొక్కి; 
తనకున్‌; మైొక్కిన= నమస్కరించినట్టి; కవలన్‌= నకులసహదేవులను; కౌగిలించుకొని; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి 
సంతోషంతో; ఉండు+అంతన్‌= ఉండగా; 

తాత్సర్యం: ఈ విధంగా సుభద్ర ద్రౌపదిచేత దీవెనలు పొంది కుంతీదేవిదగ్గర ఉండగా, అర్జునుడు అపరిమితమైన 

దాశార్హసైన్యంతో; పెక్కుమంది(బ్రాహ్మణులఆశీర్వచనాలతో ఇం|ద్రప్రస్థపురంలో (ప్రవేశించి తమ పురోహితుడైన 

ధౌమ్యునికి, అన్నలైన ధర్మజభీములకు, తల్లి కుంతీదేవికి (మొక్కి, తనకు (మొక్కిన తమ్ములు నకులసహదేవులను 
కౌగిలించుకొని పరమానందంతో ఉండగా. 


క. చెలియలు మఖజందియు. జని యి | మ్ముల నింద్రప్రసనగరమున నభిమతబం 
థి 

ధులయొద్ద నున్నవా రని । జలశయనుండు విని కరంబు సంతుష్పుం డై. 214 
ప్రతిపదార్థం: చెలియలు= చెల్లెలు) మజందియున్‌= మరిది; చని= వెళ్ళి; ఇమ్ములన్‌= సుఖంగా; ఇంద్రప్రస్థ, నగరమునన్‌; 
అభిమత, బంధుల, ఒద్దన్‌= ఇష్టమైన బంధువులదగ్గర; ఉన్నవారు= ఉన్నారు; అని= అని; జల, శయనుండు= నీటిమీద 
పవళించేవాడు- శ్రీమహావిష్ణువు- శ్రీకృష్ణుడు; విని= విని; కరంబు= మిక్కిలి; సంతుష్టుండు+ఐ= సంతోషం పొందినవాడై. 
తాత్సర్యం: చెల్లెలు సుభద్ర, మరది అర్జునుడు ఇంద్రప్రస్టపురానికి వెళ్ళి, సుఖంగా ఇష్టమైన బంధువులతో కలిసి 
ఉన్నారని విని - శ్రీకృష్ణుడు సంతోషించినవాడై. 

శ్రీకృష్ణబలదేవాదులు పాండవులకు. గానుకలు తెచ్చియిచ్చుట (సం.1-213-23) 

సీ, బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవు । లాదిగా బెరసిన యాదవాగ్ర 

గణ్యులు( దాను నగణ్యమహావస్తు । వాహనంబులు గొని వాసుదేవుం 


డనుజకు నరణ మీ నర్దితో. జనుదెంచె; । హరిరాక యెణి(గి ధర్మాత్మజుండు 
గరము గారవమున గవలను గృష్టున । కెదురు పుత్తెంచిన నింద్రలీల 


ఆ. నిందువంశవిభు( డుపేంద్రు( డింద్రప్రస్థ । పురము సొచ్చె నతివిభూతి మెటిసి 
యనుజవరులతోడ నంత. బ్రత్యుద్దతుం । డై యుధిష్టిరుండు హర్ష మెసంగ. 215 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


బెదరించి 'నీచుడా! నీ అస్త్రాన్ని పనికిరాకుండా చేస్తాను” అని అన్నావు. ఆ మాటలవలన మా గుండెలు కుదుటబడ్డాయి. 
నీ మహిమ మాకు తేటతెల్లం కాబట్టి మేము భయపడము. సత్యమూ, దయా, ఆశ్రిత రక్షణమూ నీకు సహజగుణాలు. 
తలవంచి నమస్కరించి నిన్ను వేడుకొంటున్నాను. దయతో ఈ పాండవుల కులాన్ని కాపాడు కొనుము. 


తే. ఏ విధంబున( గోలుపోనీవు నీవు | పాండవుల; నీదు సన్నిధి. బాపకర్మ 

శీలు(డైన యశ్వత్థామ గోలుపుచ్చె; వాని నే మనం గలదు దుర్వారతేజ!' 175 
ప్రతిపదార్థం: దుర్వార నివారించశక్యంగాని; తేజ= (ప్రతాపం, (ప్రాభవం కలవాడా!; ఏవిధంబునన్‌= ఏ విధంగానూ; నీవు; 
పాండవులన్‌= పాండవులను; కోలుపోనీవు= భంగపడనియ్యవు; నీ+సన్నిధిన్‌= నీ దగ్గరనే; పాపకర్మ పాపకార్యాలు చేయటమే; 
శీలుండు= స్వభావంగా కలవాడు; ఐన= అయిన; అశ్వత్థామ; కోలుపుచ్చెన్‌= భంగపడజేశాడు; వానిన్‌= వాడిని; అనన్‌= 
నిందించటానికి; ఏమి; కలదు= ఉన్నది. 
తాత్పర్యం: దుర్వార (ప్రతాపశాలీ! ఏ విధంగానూ నీవు పాండవులను భంగపడనియ్యవు. కాని నీ కన్నులయెదుటనే 
అశ్వత్థామ పాండవులను భంగపడజేశాడు. వాడిని నిందించటానికి ఇంకా ఏమున్నది?” 


వ. అని వెండియు. 176 
తాత్సర్యం: అని ఇంకనూ. (ఇట్లా అన్నది). 


చ. 'భువనము లొక్కపెట్ట( మృతిపొందిన జీవము లావహింపనే 

ర్తు వలచినట్టులైన గుణరూఢుండు మేనమటింది పొత్రుం జా 

వ విడుతె? వంత పెంపున నవారణ నీ యెదురం బ్రలాపముల్‌ 

వివిధము లే మొనర్దితిమి వెబ్టులమై యిటు భక్తవత్సలా!' 177 
ప్రతిపదార్థం: భక్త= భక్తులయందు; వత్సలా!= మమత కలవాడా! భువనములు= లోకాలు (సర్వలోకాలలోనివారు అని అర్థం); 
ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; మృతిపొందినన్‌= మరణించిననూ; జీవములు= (ప్రాణాలు; ఆవహింపన్‌= కలిగించటానికి; నేర్తు(వు)= 
సమర్భుడవగుదువు; వలచిన= ఇష్టపడిన; అట్టులు+ఐనన్‌= అట్టయితే; గుణ= సద్గుణాలచేత; రూఢుండు= ప్రసిద్దికెక్కినవాడు; 
మేనమణంది= మేనత్తకొడుకు యొక్క, అర్జ్హునుడియొక్క; పౌ(త్రున్‌= మనుమడిని; చావన్‌= మరణించగా; విడుతు(వు)+ఎ?= 
వదలుదువా?; వంత= దుఃఖంయొక్క; పెంపునన్‌= అతిశయంచేత; అవారణన్‌= అడ్డులేకుండా; నీ= నీయొక్క; ఎదురన్‌= 
ఎదుట; వెళ్టులము= వివేకం లేనివారము; ఐ= అయి; ఏము= మేము; వివిధములు= అనేక విధాలైన; ప్రలాపముల్‌= అర్థం లేని 
మాటలు; ఒనర్భితిమి= పలికితిమి. 
తాత్సర్యం: 'భక్తవత్సలా! సర్వలోకాలలోనివారు ఒక్కసారిగా మరణించినప్పటికీ వారి కందరికీ తిరిగి ప్రాణాలు 
పోయటానికి సమర్హుడవు. నీ కిష్టమైతే మేనత్తకొడుకయిన అర్జునుడి మనుమడు చావగా వదలిపెట్టుదువా? దుఃఖం 
ముంచెత్తటంవలన మేము అవివేకులమై నీ ఎదుట అనేక విధాలుగా అర్థంలేని మాటలు అడ్డులేకుండా పలికితిమి.” 


తే. అనినంగృపయును శోకంబు నగ్గలింప। వనజనాభుండు జను లరి వినంగ6 'బిన్న 
వాని బ్రదికింతు; వగవంగ వలవి దనియె। నెలుంగు జలదస్వనమ్ము న ట్లెసక మెసంగ. 178 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 271 
ప్రతిపదార్థం: అనినన్‌= సుభద్ర ఈ విధంగా పలుకగా; కృపయును= దయయూ; శోకంబున్‌= దుఃఖమునూ; అగ్గలింపన్‌= 
ఎక్కువ కాగా; వనజనాభుండు= పద్మం నాభియందు కలవాడు, విష్ణువు, కృష్ణుడు; ఎలు6గు= కంఠస్వరం; జలద= మేఘంయొక్క; 
స్వనమ్ము+అట్టు= గర్జవలె; ఎసకమెసంగన్‌= ఒప్పగా; జనులు= అక్కడ ఉన్నవారందరూ; అరిన్‌= ఆసక్తితో; వినంగన్‌= వినగా; 
పిన్నవానిన్‌= పసిబిడ్డను; బ్రదికింతున్‌= బ్రదికేటట్టు చేస్తాను; వగవంగన్‌+వలవదు= విచారించవద్దు. 


తాత్పర్యం: సుభద్ర ఈ విధంగా పలికేటప్పటికి శ్రీకృష్ణుడికి దయా, దుఃఖమూ ఎక్కువయ్యాయి. అతడు కంఠస్వరం 
మేఘగర్ణవలె ఒప్పగా అందరూ సంతోషంతో వింటుండగా ' ఈ పసికందును (బ్రదికిస్తాను. మీరు విచారించకండి' 
అని అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఎల్లవారును బ్రమోదంబు నొంద నట్లు పలికి, సూతికాగృ్యహంబునకుం గుంతీ ప్రభృతులు తోడ రా నతండు 
వోవునప్పు, డది ధవళకుసుమ సితసర్షప లాజ పూర్ణకుంభ ప్రముఖ మంగళవస్తువులను, బ్రజ్వలితపావక 


ప్రదీప్త శ స్త పిచుమంద పల్లవాది భూత (భయ) పరిహారక పదార్థంబులను, జతుర వృద్ధాంగనా చికిత్సక 
దక్షపరిచారికా ముఖ్యహితకారి పరివారజన ప్రవర్తనంబులను బరిశోభితంబయి యుండె; నమ్మందిరం బా 


గోవిందుండు ప్రవేశించె; నట్టియెడ నంతకమున్న 179 


ప్రతిపదార్థం: ఎల్లవారును= అందరునూ; ప్రమోదంబు= సంతోషం; ఒందన్‌= పొందగా; అట్టు= ఆ విధంగా; పలికి; సూతికా 
గృహంబునకున్‌= పురిటింటికి; కుంతీ; ప్రభృతులు= మొదలగువారు; తోడన్‌= వెంట; రాన్‌= రాగా; అతండు= కృష్ణుడు; 
పోవు+అప్పుడు= వెళ్ళేసమయంలో; అది= ఆ పురిటిల్లు; ధవళ= తెల్లని; కుసుమ= పూలు; సిత= తెల్లని; సర్షప= ఆవాలు; లాజ= 
పేలాలు; పూర్ణకుంభ= పూర్ణకుంభమూ; (ప్రముఖ= ముఖ్యమైన; మంగళ= శుభం కలిగించే వస్తువులతో; ప్రజ్యలిత= బాగుగా 
మండజేసిన; పావక= అగ్ని; (ప్రదీప్త= మిక్కిలి మెరుగుపెట్టబడిన; శస్త= కత్తి మొదలగు ఆయుధములూ; పిచుమంద పల్లవ= వేప 
చిగుళ్ళూ; ఆది= మొదలైన; భూత= భూతములవలన కలుగు; (భయు= భయమును; పరిహారక= తొలగించునవైన; పదార్థంబులను= 
పదార్థాలతో; చతుర= నేర్చరులైన; వృద్ద+అంగనా= ముదుసలి స్రీలయొక్క; చికిత్సక= రోగ (ప్రతిక్రియ చేయువారిలో; దక్ష= 
సమర్హతగల; పరిచారికా= పనికత్తెలయొక్క; ముఖ్య= ముఖ్యమైన; హిత= మేలును; కారి= కలిగించే; పరివార+జన= దాసీజనంయొక్క; 
ప్రవర్తనంబులను= చుట్టు చుట్టుకొని యుండుటలతోడను; శోభితంబు= ఒప్పునది; అయి; ఉండెన్‌; ఆ= అట్టి; మందిరంబు= 
పురిటిల్లు; ఆ+గోవిందుండు= ఆ కృష్ణుడు; ప్రవేశించెన్‌= ప్రవేశించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; అంతకమున్ను+అ= 
అంతకుముందే. 


తాత్సర్యం: అందరూ విని ఆనందించేటట్టు ఆ విధంగా పలికి శ్రీకృష్ణుడు కుంతి మొదలైనవారు అనుసరించగా 
పురిటింటికి వెళ్ళాడు. అందు తెల్లని పూలూ, ఆవాలూ, పేలాలూ, పూర్ణకుంభం మొదలైన మంగళవస్తువులు చేర్చారు. 
భూతభయం పోగొట్టటానికి అగ్నులు గనగన మండేటట్లు చేశారు. పదనుగల ఆయుధాలనూ, వేప చిగుళ్ళనూ ఉంచారు. 
అన్నిటా నేర్చరులైన ముదుసలి స్త్రీలతో వైద్యం చేయటంలో సామర్థ్యంగల పనికత్తెలతో మేలు కలిగించే దాసీజనంతో 
ఆ ఇల్లు కిటకిటలాడుతున్నది. ఈ విధంగా ఒప్పుతున్న ఆ పురిటింటిలో శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. ఆ సమయంలో 
అంతకుముందే. (తరువాతి పద్యంతో అన్వయం) 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


కడచి ద్రౌపది చని యడలున( బడియున్న। మాత్స్యనందనతోడ 'మాధవుండు 
చనుదెంచె వీండె; సవినయంబుగాం గను' । మనవుడు నుత్ధిత మై వికీర్ణ 
వేణీభరంబుతో వినతి యొనర్షి 'భ । క్తార్తి వాపుట నీకు నతిద్భఢ వ్ర 

తంబు కదే! దేవ! దయ వెలయంగ నీ । శిశువు సంజీవితు. జేయవయ్య! 


తే. నీవు గూర్తేని మేనల్లునికిం దదీయ । పుత్తు ద్రోణుని పుత్రుండు పొలియణజేయు 
వా(డె? పతిహీన యగుపాపవతికిం బుత్ర। హీనతయును బాటిల్లిన నెట్లు బ్రదుకు? 180 


ప్రతిపదార్థం: (ద్రౌపది; కడచి చని= బయలుదేరిన వారందరికంటె ముందు వెళ్ళి; అడలునన్‌ పడి+ఉన్న= సొమ్మసిల్లి ఉన్న; 
మాత్స్య= విరాటుడియొక్క; నందనతోడన్‌= కూతురు ఉత్తరతో; మాధవుండు= కృష్ణుడు; వీ(డు+ఎ= వీడే; చనుదెంచెన్‌= 
వచ్చాడు; సహ+వినయంబు+కాన్‌= వినయంతో; కనుము= చూడుము; అనవుడున్‌= అనిన తరువాత; ఉత్హిత+ఐ= లేచినదై; 
వికీర్ల= చెదరిన; వేణీభరంబుతోన్‌= వెండ్రుకల సమూహంతో; వినతి= ప్రార్థన; ఒనర్భి= చేసి; దేవ!= దేవా!; భక్త= భక్తులయొక్క; 
ఆర్తి= దుఃఖాన్ని; పాపుట= తొలగించటం; నీకున్‌= నీకు; అతి= మిక్కిలి; దృఢ= గట్టిపట్టుదలగల; [వ్రతంబు= (ప్రతిజ్ఞ; కద+ఏ!= 
కదా!; దయ; వెలయంగన్‌= వెల్లడికాగా; ఈ శిశువున్‌= ఈ శిశువును; సంజీవితున్‌= తిరిగి బ్రదికిన వాడినిగా; చేయుము+అయ్య!= 
చేయవయ్యా!; నీవు; మేనల్లునికిన్‌= మేనల్టుడియందు, అభిమన్యునియందు; కూర్తు+ఏని= (పేమ కలవాడవైతే; తదీయ= 
అతడియొక్క; పుత్రున్‌= కుమారుడిని; ద్రోణుని= (ద్రోణుడియొక్క; పుత్రుండు= కొడుకు, అశ్వత్థామ; పొలియన్‌+చేయు= 
చంపెడి; వాండు+ఎ?= వాడా?; పతిహీన= భర్తలేనిది; అగు= అయిన; పాపవతికిన్‌= పాపాత్మురాలికి; పుత్ర= కుమారుడియొక్క; 
హీనతయును= లేకపోవటం; పాటిల్లినన్‌= సంభవిస్తే; ఎట్టు= ఏ విధంగా; బ్రదుకున్‌= (బ్రదుకుతుంది? 


తాత్పర్యం: అందరిని దాటుకొనిపోయి ద్రౌపది శోకంతో సొమ్మసిల్లిపడియున్న ఉత్తరతో ఇదుగో కృష్ణుడు వచ్చినాడు. 
వినయంతో చూడు అనగా లేచి చెదరిన వెంట్రుకల సమూహంతో ప్రార్థనచేసి దేవా! భక్తుల దుఃఖం తొలగించడం 
నీకు మిక్కిలి గట్టి వ్రతం కదా! దయ ప్రకాళశించగా ఈ శిశువును తిరిగి బ్రతికించవయ్యా? నేను నీమేనల్లుడు 
ఇప్పుడైనట్రైతే ఆయన కొడుకును ద్రోణుడి కొడుకు (అశ్వత్థామ) చంపగలిగేవాడా! భర్తలేని పాపాత్మురాలికి పుత్రుడు 
కూడా లేకపోవడం సంభవిస్తే ఎట్లా బ్రతుకుతుంది? 


ఉ. నందను చావు నిక్మమయినం జనుటప్పుడు కల్లు దేవకీ 

నందన! యెల్ల భంగి నరనందను పాలికి; నాజి కేచి పో 

వం దనతోడి పెంపునకు వారక యిచ్చిన బాస డప్పె; నిం 

కం దను గన్న దెప్పు నొడికాండని కొంకెద( గాని యచ్యుతా! 181 
ప్రతిపదార్థం: దేవకీ= దేవకియొక్క; నందన!= కుమారా!; అచ్యుతా!= నాశంలేనివాడా!, కృష్ణా; ఆజికిన్‌= యుద్దానికి; ఏచి= 
ఉత్సహించి; పోవన్‌= వెళ్ళగా; తనతోడి పెంపునకున్‌= తనతోపాటు నశించుటకు, సహగమనమునకు; ఇచ్చిన= చేసిన; బాస= 
వాగ్దానం; వారక= తప్పక, పూర్తిగా; తప్పెన్‌= భంగమయ్యెను; ఇంకన్‌= ఇక ఇప్పుడు; తనున్‌= తనను; కన్నన్‌= చూచినచో; 
దెప్పు= ఎత్తిపొడుపుమాటలాడే; ఒడికాండు= సమయజ్ఞుడు, పట్టుదలకలవాడు; అని; కొంకెదన్‌+కాని= సంకోచిస్తున్నదాననుగాని; 
నందను= కుమారుడియొక్క; చావు= మరణం; నిక్కము= నిజం; అయినన్‌= అయితే, కొడుకుచావు తప్పదని ముందుగా 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 273 


తెలిస్తే, ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; నర= అర్జునుడియొక్క, నందను= కొడుకుయొక్క; అభిమన్యుడియొక్క; పాలికిన్‌= దగ్గరకు; 
అప్పుడు+అ= అప్పుడే (ఆయన మరణించినప్పుడే); చనుట= వెళ్ళటం; కల్లున్‌= సంభవించేది. 


తాత్సర్యం: కృష్ణా! అభిమన్యుడు యుద్దంలో మరణిస్తే తప్పక ఆయనతోపాటు సహగమనం చేస్తానని మాట ఇచ్చాను. 
పూర్తిగా ఆడినమాట తప్పాను. ఇప్పుడు చనిపోయి దగ్గరకు వెళ్ళితే ఆయన ఎత్తిపొడుపు మాటలు మాటాడుతాడని 
సంకోచిస్తున్నాను. ఆయన చాలా పట్టుదల కలవాడు. నా కొడుకు తప్పక చనిపోతాడని ముందుగా తెలిసినట్లయితే 
అభిమన్యుడు మరణించినప్పుడే సహగమనం చేసి ఆయన దగ్గరకు వెళ్ళి ఉండేదానిని. వాగ్డానభంగం చేసిన దుర్గతి 
నాకు తప్పేది. 


తే. పద్మనాభుండు వచ్చిన బాలు. జంక(। బెట్టుకొని పోయి మైొక్కింతుం బ్రీతియెసంగ 
నని తలంచుచు నుండితి; నమ్మనో ర । థంబు విఫలంబుగా? జేసి ద్రౌణి పేర్చి.” 182 
ప్రతిపదార్థం: పద్మనాభుండు= కృష్ణుడు; వచ్చినన్‌= వస్తే; బాలున్‌= బాలుడిని; చంకన్‌= చంకయందు; పెట్టుకొని; పోయి; ప్రీతి= 
సంతోషం; ఎసంగన్‌= అతిశయించగా; (మొక్కింతున్‌= నమస్కరింపజేస్తాను; అని; తలంచుచున్‌+ఉండితిన్‌= ఆశపెట్టుకొని 
ఉన్న దానను; (ద్రౌణి= (ద్రోణుడి కొడుకు - అశ్యృత్తామ; పేర్చి= చెలరేగి; ఆ మనోరథంబు= ఆ కోరిక; విఫలంబు= నెరవేరనిది; 
కాన్‌= అయ్యేటట్టు; చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కొడుకును చంకకెత్తుకొనిపోయి వాడిచేత మొక్కిస్తానని గంపెడాశపెట్టుకొన్నాను. 
కాని, అశ్వత్థామ చెలరేగి నా కోరిక నెరవేరకుండా చేశాడు. 
వ. అని యంత నిలువని వలవంత పెంపున బాలశవంబు నెత్తికొని యంకతలంబున నిడికొని, తదాననం 
బాలోకించి. 183 
ప్రతిపదార్థం: అని; అంతన్‌= వెంటనే; నిలువని= ఆగని; వలవంత= బాధయొక్క; పెంపునన్‌= వృద్దితో; బాల= బాలుడియొక్క; 


శవంబున్‌= పీనుగును; ఎత్తికొని= చేతులతో ఎత్తి; అంకతలంబునన్‌= ఒడిలో; ఇడికొని= పెట్టుకొని; తద్‌= ఆ శిశువుయొక్క; 
ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని వెంటనే అత్యంత దుఃఖంతో బిడ్డ శవాన్ని ఒడిలోపెట్టుకొని అతడి ముఖాన్ని చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. తాత లోకగురు(డు దామోదరుడు వచ్చి । యుండ లేచి మొక్క వుజ్జ్వులాంగ! 
ధర్మవేది యైన తండ్రికి బుట్టి య । ధర్మపరు(డ వగుట తగునె నీకు. 184 


ప్రతిపదార్థం: ఉజ్జ్వల= (ప్రకాశించునట్టి; అంగ= శరీరము కలవాడా!; తాత= తాతగారు (వరుసకు); లోక= లోకములయొక్క; 
గురుండు= తండ్రి; దామోదరుండు= శ్రీకృష్ణుడు; వచ్చి+ఉండన్‌= వచ్చియుండగా; లేచి; యొక్కవు= నమస్కరింపవు; ధర్మవేది= 
ధర్మములు తెలిసినవాడు; అయిన; తండ్రికిన్‌= తండ్రికి; పుట్టి; అధర్మ= అధర్మమునందు; పరుండవు= ఆసక్తిగలవాడవు; అగుట; 
నీకున్‌= నీకు; తగును+ఎ?= తగునా? 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: లోకములకు తండ్రీ, తాతగారూ అయిన శ్రీకృష్ణుడు వచ్చి ఉండగా లేచి నమస్కరించకున్నావు. ధర్మవేత్త అయిన 
తండ్రికి పుట్టి. అధర్మం పాటించటం నీకు తగునా? (పెద్దలకు లేచి మొక్కకుండటం అధర్మం). 


క. కనువిచ్చి గొంతి( జూడుము. । నను( జూడుము, ద్రుపద నృపతనయ( జూడుము; నీ 
జనకుని తల్లి సుభద్రం । దనయా! చూడు తల యెత్తి దరహాసముతోన్‌.' 185 


ప్రతిపదార్థం: తనయా!= కుమారా!; కనువిచ్చి= కన్నులు తెరచి; తల+ఎత్తి= తలయెత్తి; దరహాసముతోన్‌= చిరునవ్వుతో; 
గొంతిన్‌= కుంతిని; చూడుము; ననున్‌= నన్ను; చూడుము; (ద్రుపద= (ద్రుపదుడనే; నృప= రాజుయొక్క; తనయన్‌= కూతురును; 
చూడుము; నీ= నీయొక్క; జనకుని= తండ్రియొక్క; తల్లిన్‌= తల్లిని; సుభద్రన్‌= సుభద్రను; చూడు= చూడుము. 


తాత్పర్యం: కుమారా! కళ్ళు తెరచి, తలయెత్తి చిరునవ్వులు చిందిస్తూ కుంతిని చూడుము. నన్ను చూడుము. ద్రౌపదిని 
చూడుము. మీ నాయనమ్మ సుభద్రను చూడుము. 


చ. అనిపలవించి యా సరసిజానన మూర్చ మునింగి నేలవ్రా 
లిన గరుణంబు పెంపున విలీనత. బొందు మనంబులున్‌ సబా 
ష్పనయన యుగ్మకంబులును, బాడటు మోములు నైన కౌరవాం 
గనల యలంతం గాంచిన వగల్‌ మిగులుం బగవారి కేనియున్‌. 186 


ప్రతిపదార్థం: అని; పలవించి= ఏడ్చి; ఆ సరసిజ= పద్మమువంటి; ఆనన= ముఖం కలది-ఉత్తర; మూర్చన్‌= మూర్చలో; 
మునింగి= మునిగి; నేలన్‌= నేలమీద; (వాలినన్‌= పడిపోగా; కరుణంబు= దయయొక్క; సెంపునన్‌= ఆధిక్యంచేత; విలీనతన్‌= 
కరగిపోవుటను; పొందు= పొందిన; మనంబులున్‌= మనస్సులూ; స+బాప్ప= కన్నీటితో కూడిన; నయన= కన్నులయొక్క; 
యుగ్మకంబులును= జంటలూ; పాడణు= కళదప్పిన; మోములున్‌= ముఖాలూ; ఐన= కలవారయిన; కౌరవ+అంగనల= కురువంశ 
స్రీలయొక్క; అలంతన్‌= ముఖాన్ని; కాంచినన్‌= చూస్తే; పగవారికిన్‌+ఏనియున్‌= శత్రువులకైనా; వగల్‌= దుఃఖాలు; మిగులున్‌= 
పొంగిపొరలుతాయి. 


తాత్పర్యం: ఈ విధంగా ఉత్తర ఏడ్చి ఏడ్చి మూర్చపడి నేలమీద కూలిపోయింది. ఆమెను చూచి కౌరవ'స్రీల మనస్సులు 


జాలిచేత కరగిపోయాయి. వారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వారి ముఖాలు కళదప్పాయి. వారి దుఃఖం చూచిన పగవారికైనా 
ఏడ్పు పొంగిపారలుతుంది. 


వ. ఒక్కింత సేపునకుం దెలివొంది విరాటనందన ధరాతలంబునం బడియున్న భంగిన ఫాలతలంబునం గేలు 
మొగిచి గోపాలదేవునకు మొక్కుచు వెక్కుచు శరణు శర ణని పలికిన, నప్పరమకృపాపరుం డోడ కోడకు 
మను చు( బ్రాదప్రక్షాళనోపస్పర్శనంబు లాచరించి, అశ్వత్తామ ప్రయుక్తంబును బ్రహ్మశిరోనామకంబును 


నగునమ్మహా స్తం బుపసంహరించి, యబ్బాలశవంబు శయ్యాతలంబునం బెట్టంబనిచి, దరోల్లసితులయిన 
యెల్లవారలం గలయం గనుంగోని. 187 


ప్రతిపదార్థం: ఒక్క+ఇంత సేపునకున్‌= కొంతసేపటికి; తెలివి+ఒంది= స్మృతి పొంది; విరాట= విరాటుడియొక్క; నందన= 
కూతురు ఉత్తర; ధరాతలంబునన్‌= నేలమీద; పడి+ఉన్న= పడి యున్న; భంగిన్‌+అ= విధంగానే; ఫాలతలంబునన్‌= నుదుటియందు; 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 275 
కేలు మొగిచి= చేతులు జోడించి; గోపాలదేవునకున్‌= శ్రీకృష్ణుడికి; మొక్కుచున్‌= నమస్కరిస్తూ; వెక్కుచున్‌= వెక్కి వెక్కి 
ఏడ్భ్చుచూ; శరణు శరణు= రక్షకుండవు అగుము; అని; పలికినన్‌= పలుకగా; ఆ పరమ= అత్యధికమైన; కృపా= దయయందు; 
పరుండు= ఆసక్తికలవాడు; ఓడకుము+ఓడకుము= భయపడకుము, భయపడకుము; అనుచున్‌= అంటూ; పాద= కాళ్ళయొక్క; 
(ప్రక్షాళనము= కడగటం; ఉపస్పర్శనంబు= (మూడుసార్లు నీళ్ళు త్రాగటం) - ఆచమనం; ఆచరించి= చేసి; అశ్వత్హామ= అశృత్తామచేత; 
ప్రయుక్తంబును= 'ప్రయోగించబడినదియూ; (బ్రహ్మశిరస్‌= (బ్రహ్మశిరమనే; నామకంబును= పేరుగలదియూ; అగు= అయిన; 
ఆ మహత్‌= ఆ గొప్ప; అ(స్తంబు; ఉపసంహరించి= నివారించి, అణచి; ఆ బాల= ఆ బాలుడియొక్క; శవంబున్‌= శవాన్ని; 
శయ్యాతలంబునన్‌= మంచంమీద; పెట్టన్‌= ఉంచగా; పనిచి= ఆజ్ఞాపించి; దర= కొంచెం; ఉల్లసితులు= సంతోషించినవారు; 
అయిన; ఎల్లవారలన్‌= అందరినీ; కలయన్‌= బాగుగా; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: కొంచెంసేపటికి ఉత్తర మూర్చనుండి తేరుకొన్నది. ముందు నేలమీద ఉన్నట్లే ఉండి, నుదుటిమీద చేతులు 

చేర్చి జోడించి శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ, వెక్కి వెక్కి ఏడుస్తూ 'రక్షించు రక్షించు” మని అన్నది. అప్పుడు దయామయుడైన 

శ్రీకృష్ణుడు భయపడకు భయపడకు” మని అభయమిచ్చి, కాళ్ళు కడుగుకొని నీరు ఆచమనం చేసి, అశ్వత్థామ ప్రయోగిం 

చిన (బ్రహ్మశిరోనామకా'స్తాన్ని అణచి వేశాడు. ఆ శిశువు శవాన్ని మంచంమీద ఉంచండని ఆజ్ఞాపించాడు. తరువాత 

చిరునగవుతో కొంచెం సంతోషించిన అక్కడి వారినందరినీ పూర్తిగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 
కృష్ణుండు మృతజాతుండైన పరిక్షితు లబ్బజీవితుం జేయుట (సం.14-68-18) 


తే. 'మీంద బొం కగుమాట యే మీరు వినంగ । నాడ; నిబ్బాలు బ్రదికింతు(; జూడు. దఖిల 

జనులు నిప్పుడ; తేలుండు సంతసమున; దీని విని పాండవులు ప్రీతి నూనువారు.” 188 
ప్రతిపదార్థం: ఏన్‌= నేను; మీందన్‌= తరువాత; బొంకు+అగు= కల్ల అయ్యే; మాట= మాటను; మీరు; వినంగన్‌= వినగా; 
ఆడన్‌= చెప్పను; ఈ+బాలున్‌= ఈ బాలుడిని; బ్రతికింతున్‌= (బ్రదికిస్తాను; అఖిల= సమస్తమైన; జనులును= జనులూ; 


ఇప్పుడు+అ= ఇప్పుడే; చూడుండు= చూడండి; సంతసమునన్‌= సంతోషంలో; తేలుండు= ఓలలాడండి; పాండవులు; దీనిన్‌= 
బాలుడు తిరిగి (బ్రదికాడనే వార్తను; (ప్రీతిన్‌= సంతోషమును; ఊనువారు= పొందేవారు (జాతారు). 


తాత్సర్యం: 'తరువాత బూటకమయ్యేమాటను నేను మీతో చెప్పను. మీరందరూ ఇప్పుడే చూడండి. బాలుడిని బ్రదికిస్తాను. 
మీరు సంతోషం పొందండి. పాండవులు కూడా ఇది విని సంతోషిస్తారు.” 


వ. అని ప్రతిజ్ఞ సేసి యిట్లనియె. 189 


ప్రతిపదార్థం: అని; ప్రతిజ్ఞ+చేసి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: అని ప్రతిజ్ఞచేసి శ్రీకృష్ణుడు ఇంకా ఇట్లా అన్నాడు. 
తే. 'పగఅయెడ నైన నే బొంకు పలుక నేని,। సమరముఖమున నెన్న(డు( జలితవృత్తి( 


బిటి(ది కడుగిడ నేని, యిప్పిన్నవాని । యంగమున జీవ మీ ప్రొద్ద యావహిల్లు. 190 


ప్రతిపదార్థం: నేన్‌= నేను; పగణయెడన్‌= శత్రువుల విషయంలో; ఐనన్‌= అయినా; బొంకు= అసత్యం; పలుకన్‌+ఏని= పలుకనిచో; 
సమర ముఖమునన్‌= యుద్ద ప్రారంభమున; ఏ+నాండున్‌= ఏనాడూ; చలిత= చంచలమైన; వృత్తిన్‌= స్వభావంతో; పిణిందికిన్‌= 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 

వెనుకకు; అడుగిడన్‌+ఏని= అడుగుపెట్టనిచో; ఈ+పిన్నవాని= ఈ శిశువుయొక్క; అంగమునన్‌= శరీరమునందు; ఈ+(ప్రొద్దు+ అ= 
ఈ వేళనే; జీవము= (ప్రాణం; ఆవహిల్లున్‌= కలుగును గాక! 

తాత్సర్యం: నేను శత్రువుల విషయంలోనైనా అసత్యం పలకని వాడనైతే, యుద్దపు మొనల్లో ఎపుడూ మనసు చెదరి 
వెనుకంజ వేయనివాడనైతే ఈ బాలుడి శరీరానికి ఈ రోజే ప్రాణం కలుగుతుంది. 


వ. ధరణీసురకులము నెడం। గర మెక్కుడు ప్రియము నాకుం గలదేని, సధ 

ర్మరతు(డన యేని, నియ్యు। త్తరాసుతుండు లబ్దజీవితత్వము నొందున్‌. 191 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ధరణీసుర= (బ్రాహ్మణులయొక్క; కులము+ఎడన్‌= జాతిపట్ట; కరము= మిక్కిలి; ఎక్కుడు= 
ఎక్కువ అయిన; ప్రియము= (పేమ; కలదు+ఏనిన్‌= ఉన్నట్లయితే; సహ+ధర్మ+రతు(డన్‌+అ= ధర్మాసక్తితో కూడినవాడను; 
ఏనిన్‌= అయితే; ఈ ఉత్తరా= ఈ ఉత్తరయొక్క; సుతుండు= కొడుకు; లబ్ద= (ప్రాప్తించిన; జీవితత్వమున్‌= జీవించిన వాని 
ధర్మాన్ని; ఒందున్‌= పొందునుగాక! 
తాత్సర్యం: |బ్రాహ్మణజాతిపట్ట నాకు అత్యధిక (పేమ ఉన్నట్లయితే; నేను ధర్మాసక్తిగలవాడనైతే ఈ ఉత్తర కొడుకు 
జీవిస్తాడు గాక! 
క. నరునియెడ నామనంబున । విరోధ మెన్నండును నేమి విధమున నైనం 

బొరయమి నిజమేనియు సు । స్థిరముగ నిబ్బాలుమేన జీవము సెందున్‌. 192 
ప్రతిపదార్థం: నా= నాయొక్క; మనంబునన్‌= మనస్సులో; నరుని+ఎడన్‌= అర్జునుడియందు; ఎన్నండును= ఏనాడునూ; ఏమి 


విధమునన్‌= ఏ విధంగా; ఐనన్‌= అయిననూ; విరోధము= పగ; పొరయమి= పొందకుండటం; నిజము+ఏనియున్‌= నిజమైతే; 
సుస్థిరముగన్‌+ శాశ్వతంగా; ఈ+బాలు= ఈపిల్లవాడియొక్క; మేనన్‌= శరీరమునందు; జీవము= ప్రాణం; చెందున్‌= చేరునుగాక! 


తాత్పర్యం: నేను ఏనాడూ, ఏ విధంగానూ మనసా అర్జునుడిపట్ట వైరం పొందకుండటం నిజమైతే, శాశ్వతంగా ఈ 
శిశువు శరీరంలో ప్రాణం చేరును గాక! 


క. నిక్కపు ధర్మువు నన యే । నక్కంసాదుల వధించు టారసి, చూడన్‌ 
నిక్కునమై యార్యజనుల । కెక్కిన యేని నసువర్గ మీ శిశువు గనున్‌. 193 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; నిక్కము= అసందిగమైన; ధర్మువునన్‌+అ= ధర్మంచేతనే; ఆ కంస= ఆ కంసుడు; ఆదులన్‌= 
మొదలగు వారిని; వధించుట= చంపటం; ఆరసి= పరీక్షించి; చూడన్‌= చూడగా; నిక్కువము+ఐ= నిజమై; ఆర్యజనులకున్‌= 
కర్మనిష్టులకు; ఎక్కెన్‌+అ+ఏనిన్‌= సమ్మతమైనట్టయితే; ఈ+శిశువు= ఈ పసిబిడ్డ; అసు= ప్రాణములయొక్క; వర్గమున్‌= 

ar co n 
సమూహమును, పంచప్రాణాలను; కనున్‌= పొందునుగాక! 


తాత్సర్యం: అసంద్యిమైన ధర్మాన్ని ఆ(శ్రయించి నేను కంసుడు మొదలగువారిని సంహరిస్తే, నేను చేసిన పని ధర్మబద్దం 
కావటం నిజమై, కర్మనిష్టులకు సమ్మతమైనట్టయితే ఈ శిశువు పంచప్రాణాలను తిరిగి పొందునుగాక! 


అశ్వమేధపర్వము - తృ తీయాశ్వాసము 277 
తే. మహిత సత్యంబు. బరమధర్మంబు గాఢ । నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్ర 


తిష్టితంబులై నాయందు. దేజరిల్లు । నేని నిబ్బాలునకు జీవ మిపుడ వచ్చు. 194 


ప్రతిపదార్థం: మహిత= గొప్ప; సత్యంబున్‌= సత్యమూ; పరమ= ఉత్కృష్టమైన; ధర్మంబున్‌= ధర్మమూ; గాఢ= అస్థలితమైన; 
నిర్మల= కళంకంలేని; బ్రహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్యమూ; నా+అందున్‌= నాయందు; నిత్య= ఎల్లప్పుడూ; సుప్రతిస్టితంబులు= 
చక్కగా నిలుపబడినవి; ఐ= అయి; తేజరిల్లున్‌+ఏనిన్‌= ప్రకాశించేటట్టయితే; ఇపుడు+అ= ఇప్పుడే; ఈ+బాలునకున్‌= ఈ 
మగబిడ్డకు; జీవము= (ప్రాణం; వచ్చున్‌= వచ్చును గాక! 


తాత్సర్యం: మహాసత్యమూ, ఉత్కృష్ట ధర్మమూ, అస్థలిత (బహ్మచర్యమూ నా యందు చక్కగా నెలకొన్నవై 
ప్రకాశిస్తున్నట్లయితే, ఈ మగబిడ్డకు ఇప్పుడే ప్రాణం వచ్చును గాక! 


వ. అని యిట్లప్పురుషోత్తముండు పలికిన. 195 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఆ+పురుషోత్తముండు= కృష్ణుడు; పలికినన్‌= పలుకగా. 


తాత్సర్యం: ఈ విధంగా కృష్ణుడు పలుకగా. (-తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, బాలుని మేనికి బ్రాణముల్‌ వచ్చిన । నల్లన కదలె. దదంగకములు; 
మటి కనువిచ్చె; నత్తెటి(గు తెల్లంబుగా(। గని గొంతి మొదలైన కౌరవాంగ 
నలు మనంబులు నిండి, యలువుల. బాజిడు । నానందపూరంబు లనంగ6 బొల్లు 
హర్ష బాపష్పములు రోమాంచ కంచుకిత దే। హంబులు నై యలరార, నఖిల 


తే. జన సమూహమ్ములును సంతసమునందేలి। గగనమున దివ్యవాణి యక్కమలనాభు( 
బొగడె; మీ తండ్రి యున్న యప్పుణ్య గృహము । కరము శోభిల్లె నప్పుడు కౌరవేంద్ర! 196 


ప్రతిపదార్థం: కౌరవ= కౌరవులలో; ఇంద్ర!= (శ్రేష్టుడా!; బాలుని= బాలుడియొక్క; మేనికిన్‌= శరీరానికి; ప్రాణముల్‌= ప్రాణాలు; 
వచ్చినన్‌= రాగా; అల్లన్‌+అ= మెల్లగా; తద్‌= ఆ శిశువుయొక్క; అంగకములు= చిన్న అవయవాలు; కదలెన్‌= కదలాడినవి; 
మటీ= పిదప; కను విచ్చెన్‌= కళ్ళు తెరచాడు; గొంతి= కుంతి; మొదలైన; కౌరవ+అంగనలు= కౌరవ (స్త్రీలు; ఆ+తెజంగు= ఆ 
తీరు; తెల్లంబు+కాన్‌= స్పష్టంగా; కని= చూచి; ఆనందపూరంబులు= ఆనంద జల సమూహం; మనంబులు= మనస్సులు; 
నిండి; అలువులన్‌= పరీవాహములనుండి; పాటెడు= ప్రవహిస్తున్నవి; అనంగన్‌= అని ఊహింపగా; పొల్చు= ఒప్పుచున్న; హర్ష 
సంతోషంవలన కలిగిన; బాప్పములు= కన్నీళ్ళు; రోమాంచ= గగుర్సాటులనే; కంచుకిత= కవచం తాల్చిన; దేహంబులు= శరీరాలు; 
ఐ= కలవాడై; అలరారన్‌= సంతోషించగా; అఖిల= సమస్తమైన; జన= జనులయొక్క; సమూహమ్ములను= సమూహాలూ; 
సంతసమునన్‌= సంతోషంతో; తేలన్‌= ఓలలాడగా; గగనమునన్‌= ఆకాశమున; దివ్యవాణి= ఆకాశవాణి; ఆ+కమలనాభున్‌= ఆ 
కృష్ణుడిని; పొగడెన్‌= పొగిడింది; మీ= మీయొక్క; తండ్రి; ఉన్న; ఆ+పుణ్యగృహము= ఆ పవిత్రగృహం; అప్పుడు= ఆ సమయంలో; 
కరము= మిక్కిలి; శోభిల్లెన్‌= (ప్రకాశించింది. 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: బాలుడికి ప్రాణాలు వచ్చేటప్పటికి అతడి చిన్న చిన్న అవయవాలు కదిలాయి. అతడు కళ్ళు తెరిచాడు. ఆ 
తీరు కనులార చూచిన కుంతి మొదలైన కౌరవ(స్తీలు పరమానందం పొందారు. ఆనంద (ప్రవాహంతో వారి మనస్సు 
లనే చెరువులు నిండాయి. అక్కడ నిండి కళ్ళు అనే జలనిర్గమనమార్గాల ద్వారా ప్రవహించాయా అనేటట్టు వారు 
ఆనందా(శ్రువులు రాల్ఫారు. వారి శరీరాలు గగుర్సాటులతో నిండాయి. నానాజాతుల ప్రజలూ సంతోషించారు. ఆకాశవాణి 
శ్రీకృష్ణుడిని స్తుతించింది. మీ తండ్రి ఉన్న, పవిత్రమైన ఆ పురిటిల్లు వెలుగులు విరజిమ్మింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఉ. ఉత్తర బిడ్డ నెత్తికొని యొయ్యన మో మలరంగ వచ్చి య 
త్యుత్తమతేజుం డైన పురుషోత్తము నంఘ్రుల పొంత భూస్థలిం 
జిత్త మెలర్చ(గా( దనదు చెన్నగు ఫాలము సేర్షినన్‌ ముదా 
యత్తమనస్కుండై యతండు సాదరభాషల గారవించుచున్‌. 197 


ప్రతిపదార్థం: ఉత్తర; బిడ్డన్‌= బిడ్డను; ఎత్తికొని= ఎత్తుకొని; మోము= ముఖం; అలరంగన్‌= కళకళలాడగా; చిత్తము= మనస్సు; 
ఎలర్పంగాన్‌= సంతోషింపగా; ఒయ్యన్‌+అ= మెల్లగా; వచ్చి; అతి+ఉత్తమ= మిక్కిలి ఉత్తమమైన; తేజుండు= తేజస్సు కలవాడు; 
ఐన= అయిన; పురుషోత్తము= శ్రీకృష్ణుడియొక్క; అంఘ్రుల= పాదములయొక్క; పొంతన్‌= సమీపమున; భూస్థలిన్‌= నేలమీద; 
తన= తనయొక్క; చెన్ను+అగు= అందమైన; ఫాలము= నుదురు; చేర్చినన్‌= చేర్చగా; అతండు= శ్రీకృష్ణుడు; ముత్‌= సంతోషమునకు; 
ఆయత్త= వశమైన; మనస్కుండు+ఐ= మనస్సు కలవాడై; స+ఆదర= అనురాగంతో కూడిన; భాషలన్‌= మాటలతో; గారవించుచున్‌= 


4 


లాలిస్తూ, 


తాత్సర్యం: బిడ్డ బ్రదికేటప్పటికి ముఖం కళకళలాడగా, మనస్సు సంతోషమయం కాగా ఉత్తర బిడ్డను ఎత్తుకొని 
వేగంగా వచ్చి శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గర (వ్రాలి నేలమీద నుదురు మోపింది. శ్రీకృష్ణుడు ఆమెను అనురాగవాక్యాలతో 
లాలిస్తూ, (తరువాతి పద్యంతో అన్వయం). 


క వినుత బహురత్న విస్సుర । దనేక భూషణ నికాయ మబ్బాలున కి 
చ్చిన దక్కటి యదువీరులు । జననాయక! యొసంగి రక్కజంబుగం దొడవుల్‌. 198 


ప్రతిపదార్థం: జననాయక!= రాజా!; వినుత= కొనియాడబడిన, (ప్రశస్తమైన; బహు= అనేకములైన; రత్న= రత్నాలతో; విస్సురత్‌= 
ప్రకాశిస్తున్న; అనేక= అనేకాలైన; భూషణ= నగలయొక్క; నికాయము= సమూహం; ఆ+బాలునకున్‌= ఆ బాలుడికి; ఇచ్చినన్‌= 
ఇవ్వగా; తక్కటి యదువీరులు= మిగిలిన యాదవ వీరులు; అక్కజంబు+కన్‌= ఆశ్చర్యకరంగా; తొడవుల్‌= నగలు; ఒసంిరి= 
ఇచ్చారు. 


తాత్సర్యం: రాజా! ప్రశస్త రత్నాలతో ప్రకాశిస్తున్న వివిధాలంకారాలను ఆ బాలుడికి ఇచ్చారు. మిగిలిన యాదవులు 
కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా నగలు పెట్టారు. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 279 
వ, అప్పుడు. 199 


తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. ఆత్మకులము పరిక్షీణమైన జనన । మొందెగాన యియ్యభిమన్యు నందనునకు 

నర్దనుగుం బరిక్షిన్నామ మనియెం గృష్టు.। దఖిల జనములు విన బౌరవాధినాథ! 200 
ప్రతిపదార్థం: పౌరవ+అధినాథ= పురువంశీయుడవైన ప్రభూ!; కృష్ణుండు= కృష్ణుడు; అఖిల= సమస్తమైన; జనములు= జనులు; 
వినన్‌= వినగా; ఆత్మ= తనయొక్క; కులము= కులం; పరిక్షీణము= నశించినది; ఐనన్‌= కాగా; జననము+ఒందెన్‌= జన్మించాడు; 
కాన; ఈ+అభిమన్యు= ఈ అభిమన్యుడియొక్క; నందనునకున్‌= కుమారుడికి; పరిక్షిత్‌= పరిక్షిత్తు: అను= అనెడి; నామము= 
పేరు; అర్హము= తగింది; అగున్‌= జౌతుంది; అనియెన్‌= ప్రకటించాడు. 


తాత్సర్యం: జనమేజయా! జనులందరూ వింటుండగా కృష్ణుడు “తన వంశమంతా నశించిపోయినప్పుడు జన్మించాడు 
కాబట్టి ఈ అభిమన్యుడి కుమారుడికి పరిక్షిత్తు అనే పేరు సముచితంగా ఉంటుంది” అని (ప్రకటించాడు. 


వ. అట్లు పుండరీకాక్షుండు పాండవ సంతానంబు గలిగించె; న ట్లప్పరమపురుషుచేతం బ్రత్యుజ్జీవితుం డైన 

భవజ్జనకుం డేకమాసవయస్కుండగు కొలంది నొకపుణ్య దివసంబున. 201 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పుండరీక= తెల్లతామరలవంటి; అక్షుండు= కన్నులు కలవాడు, శ్రీకృష్ణుడు; పాండవ= 
పాండవులయొక్క; సంతానంబు= సంతతిని; కలిగించెన్‌= నిలిపాడు; అట్టు= ఆ విధంగా; ఆ+పరమపురుషు చేతన్‌= ఆ 
పరమాత్ముడిచేత; (ప్రతి+ఉత్‌+జీవితుండు+ఐన= తిరిగి (బ్రదికినవాడైన; భవత్‌= మీయొక్క; జనకుండు= తండ్రి; ఏకమాస= 


ఒకనెల; వయస్కుండు= వయస్సు కలవాడు; అగు కొలందిన్‌= అగునప్పటికి; ఒక= ఒకానొక; పుణ్య= పావనమైన; దివసంబునన్‌= 
దినమునందు. 


తాత్పర్యం: ఆ విధంగా శ్రీకృష్ణుడు పాండవ సంతతిని నిలిపాడు. ఆ పరమాత్ముడిచేత తిరిగి జీవించిన మీ తండ్రి 
ఒక నెల వయస్సు కలవాడయ్యేటప్పటకి ఒక మంచి రోజున. (-తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ. ధర్మసుతుండును దమ్ములు నమ్మహా । కనక మ ట్లెత్తించికొని, యుదాత్త 

వైభవ మెసంగంగ వచ్చిన గృష్ణవి । యుక్తులై విదుర యుయుత్సు లర్టి( 

గస్తూరి నీళ్ళుల కలయంపులను, గప్పు। రంపు మ్రుగ్గుల, బహురత్న తోర 

ణముల( దోరపు ముత్తియముల నొనర్షిన । ప్రాలంబమాలికా పంక్తులను, బ 


తే. సిండి పూర్ణ కుంభములను, విశిష్ట మరక । తప్రకరమయ కదళికాస్తంభములను 
గరము దోరంబు. జిత్రరేఖంబు౯ గా న। లంకరించిరి పురము గులప్రదీప! 202 


ప్రతిపదార్థం: కుల (ప్రదీప!= కులానికి దీపంవంటివాడా! ధర్మసుతుండును= ధర్మరాజూ; తమ్ములున్‌= తమ్ముళ్ళూ; అట్టు= ఆ 
(5. (oe) 
విధంగా; ఆ+మహాకనకంబున్‌= ఆ పెద్దమొత్తంగా ఉన్న బంగారాన్ని; ఎత్తించికొని; ఉదాత్త= గొప్ప; వైభవము; ఎసంగంగన్‌= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 953 
ప్రతిపదార్థం: వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అనుజకున్‌= చెల్లెలికి-సుభద్రకు; అరణము= ఆడపడుచులను అత్తవారింటికి 
పంపినపుడు ఇచ్చే ధనం, ఇచ్చే కానుకలను; ఈన్‌= ఇవ్వటానికి; అగణ్య, మహా, వస్తు, వాహనంబులు= లెక్కింపసాధ్యం 
కానన్ని గొప్పవస్తువులు, వాహనాలు; కొని= తీసికొని; బలదేవ, సాత్యకి, (ప్రద్యుమ్న, వసుదేవులు+ఆదిగాన్‌= బలరాముడు, 
సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలుగా; బెరసిన= కూడిన; యాదవ+అ(గ్రగణ్యులు= యాదవశ్రేష్ణులు; తానున్‌; 
అర్థితోన్‌= వేడ్కతో; చనుదెంచెన్‌= వచ్చాడు; ఇందువంశ, విభుండు= చంద్రవంశపురాజు; ధర్మ+ఆత్మజుండు= ధర్మునియొక్క 
కుమారుడు- ధర్మరాజు; హరి, రాక= శ్రీకృష్ణునిరాక; ఎటింగి= తెలుసుకొని; కరము= మిక్కిలి; గారవమునన్‌= (ప్రీతితో; 
ఇంద్రలీలన్‌= దేవేంద్రునివలె; కవలను= నకుల సహదేవులను; కృష్ణునకున్‌; ఎదురు, పుత్తెంచినన్‌= ఎదురు పంపగా; 
ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; ఇంద్రప్రస్థ, పురము= ఇం(ద్రప్రస్టపురాన్ని; చొచ్చెన్‌= ప్రవేశించాడు; అంతన్‌= అపుడు; యుధిష్థిరుండు= 
ధర్మరాజు; అతి, విభూతిన్‌= మిక్కిలి ఐశ్వర్యంతో; మెజసి= (ప్రకాశించి; అనుజ, వరులతోడన్‌= (్రేష్టులైన తమ్ములతో కూడా; 
ప్రతి+ఉద్గతుండు+ఐ= ఎదురేగినవాడై; హర్షము= సంతోషం; ఎసంగన్‌= అతిశయిల్లగా. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు చెల్లెలికి అరణంగా ఇవ్వటానికి లెక్కింప సాధ్యంకానన్ని గొప్ప వస్తువులను, వాహనాలను 
తీసికొని - బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలైన యాదవకుల్రేష్టులతో కలిసి ఎంతో 
సంతోషంతో వచ్చాడు. చంద్రవంశప్రభువైన ధర్మరాజు శ్రీకృష్ణునిరాక తెలిసికొని మిక్కిలిగౌరవంతో, దేవేంద్ర 
విలాసంతో, నకులసహదేవులను ఎదురు పంపగా, ఆయన ఇం(ద్రప్రస్థపురంలో ప్రవేశించాడు. అప్పుడు యుధిస్టిరుడు 
శ్రేష్ణులైన తమ్ములతో తానుకూడా ఎదురేగి ఆనందాతిశయంతో. 
వ. వసుదేవాది యాదవవృద్దుల కెల్ల మొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్మాదుల నుచితప్రియ పూర్వకంబున 
సత్కృతులం జేసిన. 216 
ప్రతిపదార్థం: వసుదేవ+ఆది= వసుదేవుడు మొదలైన, యాదవ, వృద్దులకున్‌+ఎల్లన్‌= యాదవవృద్దుల కందరికీ; (మొక్కి; 
బలదేవ, వాసుదేవ, సాత్యకి, సారణ, (ప్రద్యుమ్న+ఆదులన్‌= బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి, సారణుడు, ప్రద్యుమ్నుడు 
మొదలైనవారిని; ఉచిత, ప్రియ, పూర్వకంబునన్‌= (ప్రేమతో తగినరీతిగా; సత్యతులన్‌+చేసినన్‌= సమ్మానింపగా. 
తాత్సర్యం: వసుదేవుడు మొదలైన యాదవవృద్దులకు నమస్కరింపగా - వాసుదేవుడు, సాత్యకి, సారణుడు, 
ప్రద్యుమ్నుడు మొదలైనవాళ్ళను ప్రియమార గౌరవింపగా. 


ఉ. ఆనకదుందుభిప్రభృతియాదవులుం గురుముఖ్యులున్‌ మృదం 
గానకదుందుభుల్‌ సెలంగ నత్యనురాగముతో నిరంతర 
శ్రీనుతు లొప్ప నుత్సవము సేసిరి సప్తదినంబు లిష్టస 
మ్మానములన్‌ మహీసురసమాజసమీహితపూజనంబులన్‌. 217 


ప్రతిపదార్థం: ఆనకదుందుభి= వసుదేవుడు; ప్రభృతి= మొదలైన; యాదవులున్‌=యాదవులు; కురు, ముఖ్యులున్‌= 
కురువంశశ్రేష్టులు; మృదంగ+ఆనక, దుందుభుల్‌, చెలంగన్‌= మద్దెలలు, తప్పెటలు; భేరులు, మోగుతుండగా; నిరంతరశ్రీ, 
నుతులు= ఎడతెగని సంపద, పొగడ్తలు; ఒప్పన్‌= ఒప్పుగా; ఇష్ట, సమ్మానములన్‌= ఇష్టములైన గౌరవాలచేత (బంధువులకు); 
మహీసుర, సమాజ, సమీహిత, పూజనంబులన్‌= బ్రాహ్మణ సమూహంచే కోరబడిన పూజలచేత; అతి+అనురాగముతో= 
మిక్కిలి ప్రీతితో; సప్త, దినంబులు= ఏడురోజులు; ఉత్సవము, చేసిరి= పండుగచేశారు. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతిశయించగా; వచ్చినన్‌= రాగా; కృష్ణ= కృష్ణుడిచేత; నియుక్తులు+ఐ= నియోగించబడినవారై; విదురయుయుత్సులు= విదురుడునూ, 
యుయుత్సుడునూ; అర్థిన్‌= (ప్రీతితో; కస్తూరి= కస్తూరి కలసిన; నీళ్ళుల= నీళ్ళయొక్క; కలయంపులను= కళ్ళాపులతో; 
కప్పురము+(ముగ్గులన్‌= కర్పూరపు ముగ్గులతో; బహు= అనేకములైన; రత్న= రత్నాలయొక్క; తోరణములన్‌= తోరణాలతో; 
తోరము= పెద్దవైన; ముత్తియములన్‌= ముత్యాలతో; ఒనర్భిన= చేసిన; ప్రాలంబ= (వ్రేలాడుతున్న; మాలికా= దండలయొక్క; 
పంక్తులను= వరుసలతో; పసిండి= బంగారు; పూర్ణ కుంభములను= పూర్ణకుంభాలతో; విశిష్ట= ఉత్తమమైన; మరకత= మరకత 
మణులయొక్క; ప్రకర= సమూహంతో; మయ కూడిన; కదళికాస్తంభములను= అరటి స్తంభాలతో; కరము= మిక్కిలి; తోరంబున్‌= 
నిండినదీ; చిత్ర= ఆశ్చర్యకరమైన; రేఖంబున్‌= అందం కలదీ; కాన్‌= అగునట్టుగా; పురమున్‌= హస్తినాపురమును; అలంకరించిరి= 


అలంకరించారు. 


తాత్పర్యం: ధర్మరాజూ, అతడి తమ్ములూ సువర్లరాసులతో హస్తినాపురానికి విచ్చేశారు. అప్పుడు కృష్ణుడు పట్టణం 

అలంకరించటానికి విదురుడినీ, యుయుత్తుడినీ నియోగించాడు. వారి ఆజ్ఞ ననుసరించి కస్తూరినీళ్ళతో కళ్ళాపులు 

చల్లి, ముత్యాలముగ్గులు పెట్టారు. రత్నాల తోరణాలు కట్టారు. పెద్ద ముత్యాలు [గ్రుచ్చిన దండలు వరుసగా (వేలాడదీశారు. 
లా స్ట. యు యు యు 

స్వర్ష పూర్ణ కుంభాలు నిలిపారు. మరకతమణిమయమైన అరటిస్తంభాలు పాతారు. ఈ అలంకారాలతో నిండి, 


బం 


హస్తినాపురం చిత్ర విచిత్ర సౌందర్యం కలిగినదయింది. 


వ. సకలజనంబులుం గయిసేసి కలయం బొలయ నపు డప్పురంబు చంద్రోదయ ఘూర్ణమానంబయిన యర్హ 
వంబు ననుకరించె; నయ్యచ్యుతుండును బలదేవ సాత్యకి ప్రద్యుమ్న ప్రముఖులు ప్రమోదంబునం బొంపిరి 
పోవుచుంబెంపారునలంకారంబుల నభినవోదార చారుత్వంబు వహించి యెదురు చనిపాండవులం గని; 
రయ్యిరుదెఅంగుల వారలు సౌహార్దంబును సాముఖ్యంబును సౌజన్యంబును నత్యంతంబును మెజియ 
నర్దంబులగు నాచారంబులు నడపి; రట్లు కృష్ణ సమేతులై మీ తాతలు హర్షోల్లాస భావమానులగుచు నా 
సమగ్ర కాంచన సంచయంబుం బురస్కరించుకొని పురప్రవేశం బాచరించి. 203 


ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; జనంబులున్‌= జనులునూ; కయిసేసి= అలంకరించుకొని; కలయన్‌= అంతటా; పొలయన్‌= 
సంచరించగా; అపుడు= ఆ సమయాన; ఆ+పురంబు= ఆ పట్టణం; చంద్ర= చంద్రుడియొక్క; ఉదయ= ఉదయంచేత; 
ఘూర్షమానంబు= ఘోషపెట్టుతున్నది; అయిన; అర్లవంబున్‌= సముద్రమును; అనుకరించెన్‌= పోలింది; ఆ+అచ్యుతుండును= 
ఆ కృష్ణుడును; బలదేవ= బలరాముడు; సాత్యకి; ప్రద్యుమ్న= ప్రద్యుమ్నుడు మొదలైన; ప్రముఖులు= ముఖ్యులు; ప్రమోదంబునన్‌= 
సంతోషంతో; పొంపిరి పోవుచున్‌= సంతోషిస్తూ; పెంపారు= అధికమైన; అలంకారంబులన్‌= అలంకరణాలతో; అభినవ= (కొత్తదైన; 
ఉదార= గొప్పదైన; చారుత్వంబు= అందం; వహించి= తాల్ఫి; ఎదురు చని= ఎదురు వెళ్ళి; పాండవులన్‌= పాండవులను; కనిరి= 
చూచి కలిసికొన్నారు.; ఆ+ఇరు+తెణంగుల= ఆ రెండు వైపుల ఉన్న; వారలు= వారు; సౌహార్దంబును= మైత్రియూ; సౌముఖ్యంబును= 
ప్రసన్నతయూ; సౌజన్యంబును= పేమయూ; అత్యంతంబును= మిక్కిలి; మెణయన్‌= వెల్లడికాగా; అర్హంబులు= తగినవి; 
అగు= అయిన; ఆచారంబులు= విధులు; నడపిరి= నిర్వహించారు; అట్టు= ఆ విధంగా; మీ తాతలు; కృష్ణ= కృష్ణుడితో; 
సమేతులు+ఐ= కూడుకొన్నవారై; హర్ష= సంతోషంచేత; ఉల్లాస= ఉత్సాహంచేత; భాసమానులు= ప్రకాశిస్తున్నవారు; అగుచున్‌= 
అవుతూ; ఆ+సమ(గ= ఆ సమస్తమైన; కాంచన= బంగారంయొక్క; సంచయంబున్‌= రాశిని; పురస్కరించుకొని= ముందు పెట్టుకొని; 
పుర= పట్టణంయొక్క; (ప్రవేశంబు= (ప్రవేశం; ఆచరించి= చేసి. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 281 
తాత్సర్యం: ప్రజలందరూ అలంకరించుకొని అంతటా సంచరిస్తుండగా పట్టణం చంద్రోదయంచేత కల్లోలపడుచున్న 
సముద్రాన్ని పోలింది. అప్పుడు కృష్ణుడూ బలరాముడూ మొదలైన ముఖ్యులూ సంతోషిస్తూ నానా విధాలంకారాలతో 
సరికొత్త సొగసును పొందినవారయ్యారు. వారందరూ పాండవులకు ఎదురు వెళ్ళి కలిసికొన్నారు. అప్పుడు 
రెండువైపులవారూ మైత్రీ ప్రసన్నతా ప్రేమా వెల్లడి అయ్యేటట్టుగా సముచిత విధులు నిర్వహించారు. మీ తాతలు 
హర్షోత్సాహాలతో ఆ సమస్త సువర్లరాశిని ముందుంచుకొని పురప్రవేశం చేశారు. 


విశేషం: అలం: ఉపమ. 


క. తొలుత ధృతరాష్ట్ర గాంధా । రుల గని, మటి గొంతిం గాంచి, ప్రోన్మీలచ్చ 

క్షులు. బ్రమద సంభరిత చి । త్తులు నయిన యుయుత్చునిన్‌ విదురునిన్‌ బ్రీతిన్‌. 204 
ప్రతిపదార్థం: తొలుతన్‌= మొదట; ధృతరాష్టున్‌= ధృతరాష్టుడినీ; గాంధారిన్‌= గాంధారినీ; మజి= తరువాత; గొంతిన్‌= 
కుంతినీ; కాంచి= దర్శించి; ప్ర+ఉన్మీలత్‌= మిక్కిలి వికసించుచున్న; చక్షులున్‌= కన్నులు గలవారూ; ప్రమద= సంతోషంచేత; 
సంభరిత= నిండిన; చిత్తులున్‌= మనస్సులు కలవారూ; అయిన; యుయుత్తునిన్‌= యుయుత్తుడినీ; విదురునిన్‌= విదురుడినీ; 
పీతిన్‌= ప్రేమతో, సంతోషంతో. 
తాత్సర్యం: ధర శ్రరాజాదులు మొదట గాంధారీ ధృతరాష్ట్రులనూ, తరువాత కుంతినీ దర్శించారు. తమను చూడటంవలన 
ఆనందంతో వికసించిన కన్నులూ, నిండిన మనస్సులూ కలవారైన యుయుత్తుడినీ, విదురుడినీ (ప్రేమతో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. కానిపించికొని సంభావించి సంభృతాహ్లాదు లగుచుం గృష్టాది యాదవ లోకంబునుం దారు నొకరమ్య 

మండపంబున నుండి; రట్టియెడ. 205 
ప్రతిపదార్థం: కానిపించికొని= దర్శింపజేసికొని, రప్పించుకొని; సంభావించి= గౌరవించి; సంభృత= పరిపూర్ణమైన; ఆహ్హాదులు= 
ఆనందం కలవారు; అగుచున్‌= అవుతూ; కృష్ణ= కృష్ణుడు; ఆది= మొదలైన; యాదవ= యాదవులయొక్క; లోకంబునున్‌= 


సమూహమునూ; తారున్‌= తామునూ; ఒక= ఒకానొక; రమ్య= అందమైన; మండపంబునన్‌= మండపంలో; ఉండిరి= కొలువు 
చేశారు; అట్టి+ఎడన్‌= ఆ వేళ, 


తాత్సర్యం: తమ దగ్గరకు రప్పించుకొని గారవించి, పరమానందం పొందుతూ, కృష్ణుడు మొదలైన యాదవుల తోపాటు 
ఒకానొక సుందరమండపంలో కొలువుచేశారు. ఆ వేళ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ్యాసు(డు కృష్ణ సహితులై యున్న పాండవుల యొద్దకు వచ్చుట (సం.14-70-8) 


(ఈక 


తగువారి( గాంచి యత్యద్దుతం బగుభవ । జ్ఞనకుతెఅంగు విస్తార మొప్ప 
జెప్పిన, వార లచ్చెరువాటు సంతసం । బును నెమ్మనంబుల. బెనంగొనంగం 
బద్మనాభు ననేక భంగుల వినుతించి, । 'యిట్టివి వింతలే? యెల్లనాండు 
నిట్టులకాక మాయెడ నీదు కరుణ పెం'। పని యభినందించి, రట్లు గలిసి 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నెమ్మిందారును గృష్టుండు సమ్మదమున । నుచిత వర్తన కలితులై యుండ గొన్ని 
దివసములకు సంప్రీతి నేతెంచి బోధ । భాసితుం డైన సత్యవతీసుతుండు. 206 


ప్రతిపదార్థం: తగు= శక్తిమంతులగు; వారిన్‌= వారిని, పాండవులను; కాంచి= చూచి; అతి+అద్భుతంబు= మిక్కిలి 
ఆశ్చర్యకరమైనది; అగు= అయిన; భవత్‌= మీయొక్క; జనకు= తండ్రియొక్క; తెజంగు= జన్మవృత్తాంతమును; విస్తారము= 
విస్తృతి, సమగ్రముగా ఉండటం; ఒప్పన్‌= ఒప్పగా; చెప్పినన్‌= చెప్పగా; వారలు= పాండవులు; అచ్చెరువాటు= ఆశ్చర్యం; 
సంతసంబును= సంతోషమూ; నెమ్మనంబులన్‌= మనస్సులందంతటా; పెనగొనంగన్‌= ఆదరింపగా; పద్మనాభున్‌= శ్రీకృష్ణుడిని; 
అనేక భంగులన్‌= అనేక విధాలుగా; వినుతించి= పొగడి; ఇట్టి+అవి= ఇటువంటివి; వింతలు+ఏ?= అపూర్వాలా?; ఎల్లనాండు= 
ఎల్లప్పుడు; నీదు+కరుణ= నీ కరుణయొక్క; పెంపు= అతిశయము; మా+ఎడన్‌= మాయందు; ఇట్టులు+అ= ఇట్లే; కాక= తప్ప; 
అని; అభినందించిరి= పొగిడారు; అట్టు= ఆ విధంగా; తారును= తామూ; కృష్ణుండున్‌= కృష్ణుడూ; నెమ్మిన్‌= నిశ్చింతగా; కలిసి 
కూడి; సమ్మదమునన్‌= సంతోషంతో; ఉచిత= తగిన; వర్తన= నడవడితో; కలితులు+ఐ= కూడినవారై; ఉండన్‌= ఉండగా; కొన్ని; 
దివసములకున్‌= రోజులకు; సంట్రీతిన్‌= మహానందంతో; బోధ= జ్ఞానంచేత; భాసితుండు= ప్రకాళశించేవాడు; ఐన= అయిన; 
సత్యవతీ= సత్యవతియొక్క; సుతుండు= కొడుకు - వ్యాసుడు; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: పాండవులకు ఆశ్చర్యకరమైన పరిక్షిత్తు జన్మ వృత్తాంతాన్ని విపులంగా చెప్పారు. వారికి ఆశ్చర్యమూ, 
సంతోషమూ కలిగాయి. వారు శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా స్తుతించి 'నీవు చేసిన ఈ పనులు (క్రొత్తలు గావు. 
ఎప్పుడూ నీ దయ మాయందు ఈ విధంగానే ప్రసరించింది" అని ప్రశంసించారు. వారందరూ నిశ్చింతగా ఉండి 
తమ తమ విధులు నిర్వహిస్తూ ఉండగా కొన్నాళ్ళకు జ్ఞాన తేజో విరాబితుడైన వ్యాసుడు వచ్చాడు. 


క. ఏతెంచిన గోవింద స । మేతంబుగ నెదురుకొని మహిత పూజా సం 
ప్రీతునింగావించి, యతని । మీ తాతలు గొలిచియుండి, మృదు వచనములన్‌. 207 
ప్రతిపదార్థం: ఏతెంచినన్‌= రాగా; మీ తాతలు; గోవింద= శ్రీకృష్ణుడితో; సమేతంబుగన్‌= కూడియుండునట్టుగా; కూడా; అతనిన్‌= 
వ్యాసుడిని; ఎదురుకొని= ఎదురుగా వెళ్ళి కలిసి; మహిత= గొప్పు పూజా= పూజలచేత; సంట్రీతునిన్‌= సంతోషించిన వాడినిగా; 
కావించి= చేసి; కొలిచి+ఉండి= సేవిస్తూ ఉండి; మృదు= మెత్తనయిన; వచనములన్‌= మాటలతో. 
తాత్సర్యం: అప్పుడు మీ తాతలు శ్రీకృష్ణుడితో కూడా ఎదురుగా వెళ్ళి, ఆయనను పూజలచేత సంతోషింపజేసి తీసికొని 
వచ్చి పరిచర్యలు చేస్తూ, మెత్తని మాటలతో. (తరువాతి వచనంతో అన్వయం). 
వ. సముచితగోష్టినడపి; రప్పాడండవాగ్రజుండు మునిజనాగ్రణితో “'భవత్తసాదంబునం బడసిన యమ్మహా 
ధనంబు మహానీయంబుగా నశ్వమేధయాగంబునం దుపయోగంబు నొందింప( గోరెద; ననుజ్ఞ యీవే! 
యనిన సంతసిల్లి యాసంయమివరుం డిట్లనియె. 208 
ప్రతిపదార్థం: సముచిత= తగిన; గోస్టి= సల్గాపం; నడపిరి= చేశారు; ఆ+పాండవ అ(గ్రజుండు= ఆ పాండవులలో పెద్దవాడు, 
ధర్మరాజు; మునిజన= మునులయందు; అ(గ్రణితోన్‌= (శ్రేష్టుడితో, వ్యాసుడితో; భవత్‌= నీయొక్క; ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; 


పడసిన= పొందిన; ఆ+మహత్‌= ఆ గొప్ప; ధనంబు= ధనం; మహనీయంబు+కాన్‌= గొప్పగా; అశ్వమేధయాగంబునందున్‌= 
అశ్వమేధయాగంలో; ఉపయోగంబు= వినియోగం; ఒందింపన్‌= పొందించగా; కోరుదున్‌= కోరెదను; అనుజ్ఞ= అనుమతి; ఇమ్ము+ఏ= 


అశ్వమేధపర్వము జ తృతీయాశ్వాసము 283 


ఇయ్యవే; అనినన్‌= అనగా; సంతసిల్లి= సంతోషించి; ఆ సంయమివరుండు= ఆ మునులలో శ్రేష్టుడు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: సముచిత సల్లాపం చేశారు. అంత ధర్మరాజు వ్యాసుడితో మీ దయవలన పొందిన ఆ మహాధనాన్ని 
అశ్వమేధయాగంలో గొప్పుగా వినియోగించాలని కోరుతున్నాను అనుమతించండి” అని అన్నాడు. ఈ మాటలకు 
సంతోషించి ఆ మునీశ్వరుడు ఈ విధంగా అన్నాడు. 


ఆ. 'తురగమేధ మఖిల దుషృతహరము, నీ। వది సమగ్ర దక్షిణాన్వితముగం 
జేసి నిర్మలత్వ భాసమానుండ వై। వెలయు, మమృతకిరణకులవరేణ్య!' 209 


ప్రతిపదార్థం: అమృతకిరణ= చం[ద్రుడియొక్క; కుల= వంశమునందు; వరేణ్య!= శ్రేష్టుడా! తురగమేధము= అశ్వమేధం; అఖిల= 
సమస్తమైన; దుషత= పాపాలను; హరము= నశింపజేసేది; నీవు; అది= దానిని; సమ(గ్ర= సమస్తమైన; దక్షిణ= దక్షిణలతో; 
అన్వితము+కన్‌= కూడి ఉండేదిగా; చేసి; నిర్మలత్వ= పరిశుద్దితో; భాసమానుండవు= ప్రకాళిస్తున్నవాడవు; ఐ; వెలయుము= 
ప్రసిద్దికెక్కుము. 


తాత్పర్యం: 'చంద్రవంశశ్రేష్టా! అశ్వమేధం సమస్త పాపాలనూ నశింపజేస్తుంది. దానిని నానావిధ దక్షిణలతో కూడి 
ఉండేదిగా చేసి; పరిశుద్దుడవై ప్రకాశిస్తూ (ప్రసిద్ది కెక్కుము.' 
చ.  అనవుడు. బ్రీతి నొంది యత. డచ్యుతు. గన్ల్గొని 'భవ్య మైన యి 

ప్పని తగ నిట్లు చేయు మని పన్సుము; తల్లియు. దండ్రియున్‌ గురుం 

డును సచివుండు నిష్టసఖుండుం గరుణాకర! నీవ మాకు; నీ 

యనుపమ ముఖ్యవృత్తి జగ మంతటికిన్‌ గతి; వేయు నేటికిన్‌?' 210 


ప్రతిపదార్థం: అనవుడున్‌= వ్యాసుడు ఈ విధంగా పలుకగా; అతండు= ధర్మరాజు; ట్రీతిన్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; 
అచ్యుతున్‌= శ్రీకృష్ణుడిని; కన్లాని= చూచి; కరుణా= దయకు; ఆకర!= నిలయమైనవాడా!; భవ్యము= శుభకరము; అయిన; ఈ 
పని= ఈ పని, అశ్వమేధయాగం; తగన్‌= శాస్త్రోక్తంగా; ఇట్టు= ఈ విధంగా; చేయుము; అని; పన్సుము= ఆజ్ఞాపించుము; 
మాకున్‌= మాకు; తల్లియున్‌= తల్లి అయినా; తండ్రియున్‌= తం(డ్రి అయినా; గురుండును= గురువు అయినా; సచివుండు= 
మంత్రి అయినా; ఇష్టసఖు(డున్‌= ప్రియ మి(త్రుడయినా; నీవు+అ= నీవే; నీ= నీయొక్క; అనుపమ= సాటిలేని; ముఖ్య= 
ప్రధానమైన; వృత్తి= ఆలోచన; జగము+అంతటికిన్‌= లోకాని కంతటికీ; గతి= రక్ష; వేయున్‌= వేయి మాటలు; ఏటికిన్‌?= 
ఎందులకు? 


తాత్పర్యం: వ్యాసుడు ఈ విధంగా పలుకగా ధర్మరాజు సంతోషించి శ్రీకృష్ణుడిని చూచి 'దయానిధీ! శుభప్రదమైన 
ఈ అశ్వమేధయాగాన్ని శా(స్తోక్తంగా చేయుమని ఆజ్ఞాపించుము. మాకు తల్లయినా, తండ్రయినా, గురువయినా, 


పియమి(త్రుడయినా నీవే! సాటిలేనిదీ, ప్రధానమయినదీ అయిన నీ ఆలోచనయే లోకానికంతటికీ రక్ష, వేయి మాట 
లెందుకు?' 


వ. అనిన విని యంబుజనాభుం డతని కిట్లనియె. 211 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అంబుజనాభుండు= పద్మము నాభియందు కలవాడు, కృష్ణుడు; అతనికిన్‌= ధర్మరాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఈ విధంగా పలుకగా విని, కృష్ణుడు అతడితో ఈ రీతిగా అన్నాడు. 


ఉ. వ్యాసులు పంచినట్ల నియమాఢ్యత( జేయుద మశ్వమేధముం; 
జేసి కృతార్థతం బొరసి చిత్తము నెవ్వగ యెల్ల బాచికొ; 
మ్మాసుకృతంబు ధర్మనిచయ ప్రవరం బని యేన చెప్పి కా 
దేసుగుణాభిరామ! నిను దీనికి. జొన్పితి మున్‌ దృఢంబుగన్‌. 212 


ప్రతిపదార్థం: సుగుణ= మంచిగుణాలచేత; అభిరామ!= మనోహరుడవైనవాడా!; వ్యాసులు= వ్యాసులవారు; పంచిన+అట్టు+అ= 
ఆజ్ఞాపించినట్లే, నియమ= నియమాలయొక్క; ఆఢ్యతన్‌= సంపన్నతచేత; అశ్వమేధమున్‌= అశ్వమేధమును; చేయుదము= చేద్దాము; 
చేసి= కావించి; కృతార్థతన్‌= ధన్యతను; పొరసి= పొంది; చిత్తము= మనస్సు యొక్క; నెవ్వగ= పరిపూర్ల్ణసంతాపాన్ని; ఎల్లన్‌= 
అంతటినీ; పాచికొమ్ము= పోగొట్టుకొనుము; ఆ= అశ్వమెధయాగం చేయటంచేత కలిగిన; సుకృతమ్ము= పుణ్యం; ధర్మ= 
ధర్మాలయొక్క; నిచయ= సమూహమందు; ప్రవరంబు= శ్రేష్టం; అని; ఏను+అ= నేనే; మున్‌= పూర్వం; దృఢంబుగన్‌= గట్టిగా; 
చెప్పి; కాదు+ఏ!= కదా!; నినున్‌= నిన్ను; దీనికిన్‌= యాగం చేయటానికి; చొన్పితిన్‌= పురికొల్పాను. 

తాత్పర్యం: 'వ్యాసులవారు ఆజ్ఞాపించినట్టుగా; నియమసంపన్నులమై అశ్వమేధయాగం చేద్దాము. 'నీవు దానిని చేసి 
ధన్యుడవై నీ మనస్తాపా న్నంతటినీ పోగొట్టుకొనుము. అశ్వమేధయాగం చేయటంవలన కలిగే పుణ్యం సర్వ ధర్మాలకంటె 
శ్రేష్టం” అని పూర్వం నీకు గట్టిగా చెప్పినది నేనే కదా! ఆ పనికి నిన్ను నేనే పురికొల్సాను. 


చ. అనుమతి యింక వేట పడయం దల. పేటికి. గౌరవేంద్ర! న 
ననుపుము, వాజిమేధకరణంబున కేపని చేయువాండ? నీ 
యనుజులు నల్వు రే నొకండ నధ్వరకార్యము లెల్ల నీదు నె 
మ్మనమున కెక్క( జేయుదుము; మాన్యచరిత్ర! తొడంగు మర్ధితోన్‌.' 213 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కౌరవులయందు శ్రేష్టుడా!; మాన్య= గౌరవించదగిన; చరిత్ర!= నడవడి కలవాడా!; ఇంకన్‌= 
ఇంకా; వేణు+అ= వేరే; అనుమతి పడయన్‌= నా అనుమతి పొందగా; తల(పు= ఆలోచన; ఏటికిన్‌?= ఎందులకు?; నన్‌= నన్ను; 
పనుపుము= ఆజ్ఞాపించుము; వాజిమేధ!= అశ్వమేధంయొక్క; కరణంబునకున్‌= చేయటానికి; ఏ పనిన్‌= ఏ పని; చేయువాండన్‌= 
చేయవలసినవాడను; నీ= నీయొక్క; అనుజులు= తమ్ముళ్ళు; నల్వురు= నలుగురు; ఏన్‌= నేను; ఒకండన్‌= ఒక్కడనూ, అధ్వర= 
యజ్ఞంయొక్క; కార్యములు= పనులు; ఎల్లన్‌= అన్నిటినీ; నీదు+నెమ్మనమునకున్‌= నీ మనస్సునకు; ఎక్కన్‌= తృప్తికలిగేటట్టుగా; 
చేయుదుము= చేస్తాము; అర్థితోన్‌= ప్రీతితో; తొడంగుము= పూనుకొనుము. 


తాత్సర్యం: కౌరవ(శ్రేష్టా! మానవీయ వర్తనా! నేనే అశ్వమేధయాగం చేయటానికి నిన్ను పురికొల్పాను. కావున నీవునా 
అనుమతి పొందాలని ఆలోచించటం దేనికీ? నీవే నన్ను ఆజ్ఞాపించుము. అశ్వమేధయాగ నిర్వహణంలో నే నేపని 
చేయవలయును? నీ తమ్ముళ్ళు నలుగురూ, నే నొక్కడినీ కలిసి యాగకార్యాలన్నీ నీ మనస్సునకు తృప్తి కలిగేటట్టు 
చేస్తాము. నీవు ప్రీతితో యజ్ఞానికి పూనుకొనుము.' 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 285 


(ఈక 


అన విని, సమ్మోద మారిన చిత్తంబు । తో నభినందించి, యా నరేంద్ర 

వరుడు పారాశర్యువలను గనుంగొని । 'దీక్షకు నయ్యెడు దినము మీరు 

చూచి యా సంస్కార మాచరింపుండు దయ'। ననవుడు నమ్ముని యాజ్ఞవల్కు్క్యు. 
బేర్కొని, పైలునిం బ్రీతి నెజింగించి, । వారును నేనును వసుమతీశ! 


ఆ. నడపవలయు పనులు నడపు వారము; చైత్ర। మాస కలిత పార్ణమాసి నిప్పు; 
డరయం బనుపు మేధ్య మగుతురంగము. దద్‌జ్ఞు। లైన యట్టి జనుల; నంచితాత్మ! 214 


ప్రతిపదార్థం: ఆ నరేంద్ర= ఆ రాజులకు; వరుండు= రాజు - రాజాధిరాజు, ధర్మరాజు; అనన్‌= కృష్ణుడు పలుకగా; విని; 
సమ్మోదము= సంతోషం; ఆరిన= నిండిన; చిత్తంబుతోన్‌= మనస్సుతో; అభినందించి= అతడిని ప్రశంసించి; పారాశర్యు= 
పరాశరుడి కుమారుడైన వ్యాసుడి; వలను= వైపు; కనుంగొని= చూచి; మీరు; దయన్‌= దయతో; దీక్షకున్‌= యజ్ఞదీక్షకు; అయ్యెడు= 
యుక్తమైన; దినము; చూచి= నిశ్చయించి; ఆ= యజ్ఞదీక్షకు సంబంధించిన; సంస్కారము= వేదోక్త కర్మమును; ఆచరింపుండు= 
చేయుడు; అనవుడున్‌= అనిన తరువాత; ఆ ముని= ఆ వ్యాసుడు; యాజ్ఞవల్క్యున్‌= యాజ్ఞవల్కుుడిని; పేర్కొని= (ప్రస్తావించి; 
ప్రీతిన్‌= సంతోషంతో; పైలునిన్‌= పైలుడిని; ఎణీంగించి= తెలియజేసి, చెప్పి; వసుమతీ+-ఈశ!= రాజా!; వారును= వారూ; 
నేనును= నేనూ; నడపన్‌+వలయు= చేయవలసిన; పనులు; నడపువారము= చేస్తాము; ఇప్పుడు= ఈ సమయం; చైత్రమాస= 
చైత్రమాసంతో; కలిత= కూడిన; పౌర్లమాసిన్‌= పూర్ణిమనాడు; అంచిత= గొప్పదైన; ఆత్మ!= ఆత్మకలవాడా!; మేధ్యము= పవిత్ర 
యజ్ఞమునకు తగింది; అగు= అయిన; తురంగమున్‌= గు[ర్రమును; అరయన్‌= వెదకగా; తద్‌+జ్ఞులు= దాని లక్షణములు 
తెలిసినవారు; ఐన+అట్టి= అయినటువంటి; జనులన్‌= జనులను; పనుపుము= పంపుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు మహానందంతో అతడిని ప్రశంసించాడు. తరువాత వ్యాసుడిని 
చూచి 'యజ్ఞదీక్షకు యుక్తమైన రోజును నిశ్చయించి మీరు ఆ సంస్కారమును నిర్వహించండి” అని అడిగాడు. అపు 
డామహర్షి యాజ్ఞవల్కుడినీ, పైలుడినీ (ప్రస్తావించి 'రాజా! వారూ, నేనూ, చేయవలసిన పనులన్నీ చేస్తాము. ఇది చైత్రమాసం. 
ఈ రోజు పూర్ణిమ. యజ్ఞానికి పనికివచ్చే గుర్రాన్ని వెదకుటకు అశ్వశాస్తజ్ఞులను పంపించుము.' 


క. వేదోక్త విధి సహిత భ। వ్యాదరమున విడువ( బడిన యయ్యశ్వం బీ 

మేదిని.గలయం దిరుగును । నీ దగు నిరలయశంబు నెజియ మెజియంగన్‌ 215 
ప్రతిపదార్థం: వేద+ఉక్త= వేదాలలో చెప్పబడిన; విధి= విధులతో కూడిన; భవ్య= శుభప్రదమైన; ఆదరమునన్‌= దీక్షతో; ఆదరంతో; 
విడువంబడిన= వదలబడిన; ఆ+అశ్చంబు= ఆ గుర్రం; నీది+అగు= నీదైన; నిర్మల= స్వచ్చమైన; యశంబు= కీర్తి; నెజయన్‌= 
వ్యాపించగా; మెజయన్‌= ప్రకాశించగా; ఈ మేదినిన్‌= ఈ భూమియందు; కలయన్‌= అంతటా; తిరుగును= తిరుగుతుంది. 
తాత్పర్యం: నీవు శుభప్రదమైన దీక్షతో, వేదోక్త కర్మములు ఆచరించి విడిచిన ఆ గుర్రం నీ కీర్తి వ్యాపించి ప్రకాశించే 
విధంగా భూమండలం అంతటా సంచరిస్తుంది. 


వ. సర్వ సంభారంబులును సమకట్టింపుము; స్రుక్‌ సువాది క్రతు సాధనంబులు గ్రొత్తలుగా6 గనకంబునం 


~~ 


గావింపం బనువు' మని చెప్పిన నప్పుడమిటేండు. 216 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సర్వ= సమస్తమైన; సంభారంబులును= సామగగినీ; సమకట్టింపుము= సిద్దంచేయించుము; (స్రుక్‌= యజ్ఞ ద్రవ్యాలను 
వేల్చటానికి చండ్ర కొయ్యతో చేసినదీ, మజ్జియాకుమాదిరిగా ఉండేదీ, భుజమంత కొలత కలిగిన యజ్ఞపా(త్రము; సువ= 
(స్రుక్కువంటిదే అయి చేతియంత కొలతగల యజ్ఞపా(త్ర; ఆది= మొదలైన; [క్రతు= యజ్ఞంయొక్క; సాధనంబులు= పనిముట్టు; 
(కొత్తలు+కాన్‌= (క్రొత్తగా ఉండేటట్టు (ఇదివరకు వాడినవి కావు); కనకంబునన్‌= బంగారంతో; కావింపన్‌= చేయగా; పనుపుము= 
ఆజ్ఞాపింపుము; అని; చెప్పినన్‌= చెప్పగా; ఆ+పుడమిటేండు= ఆ భూపతి, ధర్మరాజు. 


తాత్పర్యం: 'సమస్త సామగినీ సిద్దం చేయించుము. (సుక్కు, సువమూ మొదలైన పనిముట్టులను కొత్తగా బంగారంతో 
చేయించుము” అని చెప్పగా ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర తురగ పరీక్షావిదులగు । పురుషుల. బిలిపించి, 'యశ్వపుంగవు గని తెం; 
డరయు(డు మనకొదమలలో । నిరుపమ లక్షణము. గీర్తనీయంబును గాన్‌. 217 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాలయొక్క; పరీక్షా= పరీక్షించటం; విదులు= తెలిసినవారు; అగు= అయిన; పురుషులన్‌= అశ్చశా(స్త్ర 
పండితులను; పిలిపించి; అశ్వ= గుర్రాలయందు; పుంగవున్‌= (శ్రేష్టమైన దానిని; తెండు= తీసికొనిరండి; మన= మనయొక్క; 
కొదమలలోన్‌= బలం కలిగిన (గుర్రపు) పిల్లలలో; నిరుపమ= సాటిలేని; లక్షణమున్‌= లక్షణాలు గలదీ; కీర్తనీయంబును= 
ప్రశంసించదగిందీ; కాన్‌= అయినట్టుగా; అరయుండు= ఎన్నిక చేయుడు. 


తాత్సర్యం: గుర్రాల పరీక్షలో ఆరితేరిన అశ్వశా(స్తజ్ఞులను పిలిపించి మనకున్న గుర్రాలలో ఉత్తమ లక్షణాలు కలదీ, 
ప్రశస్తమైనదీ అయిన శ్రేష్టాశ్వాన్ని ఎన్నికచేసి తీసికొని రండి.” 


వ. అని పలికి కర్మాధికారులం గలయం గనుంగొని యజ్ఞంబునకు వలయునట్టి భాండ ప్రముఖంబులయిన 
సాధనంబులును, స్రుక్రువాద్యుపకరణంబులును సువర్ణమయంబులుగా వేగంబ చేయింపవలయిు' నని 
నియోగించిన, నట్ల కాక యని చని వారును బదంపడి. 218 

ప్రతిపదార్థం: అని పలికి; కర్మాధికారులన్‌= కార్మికుల పైనుండే అధికారులను, తలమానుసులను; కలయన్‌= బాగుగా; కనుంగొని= 
చూచి; యజ్ఞంబునకున్‌= యజ్ఞానికి; వలయు +అట్టి= కావలసిన; భాండ= కుండలు; ప్రముఖంబులు= మొదలైనవి; అయిన; 
సాధనంబులును= పనిముట్టునూ; (స్రుక్‌= (్రుక్కూ; (స్రువ= స్రువమూ; ఆది= మొదలైన; ఉపకరణంబులును= పరికరాలునూ; 
సువర్షమయంబులుగాన్‌= బంగారు రూపం కలిగినవిగా; వేగంబు+అ= అతి త్వరగా; చేయింపవలయున్‌= చేయించవలె; అని; 
నియోగించినన్‌= నియోగించగా; అట్టు+అ+కాక= అట్టే అగునుగాక; అని; చని= వెళ్ళి; వారును= వారందరూ; పదంపడి= 
తరువాత. 

తాత్పర్యం: అని అశ్చశాస్తజ్ఞులకు చెప్పి, తరువాత కార్మికుల పెత్తనదారులను రప్పించి 'యజ్ఞానికి కావలసిన భాండం 

మొదలైన పనిముట్టులనూ, సుక్కూ మొదలైన పరికరాలనూ బంగారంతో సత్వరంగా చేయించవలె' నని నియోగించాడు. 

వారు ఏలినవారు చెప్పినట్లే అగునుగాక అని వెళ్ళి కొంతకాలం గడచిన తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తురగంబును సంభారో । త్మరమును గొనివచ్చి చూప ధర్మజుండు పరా 
శరసుతునకు వాని వినయ । పరత సమర్పించెం గురున్ఫపాలవరేణ్యా! 219 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 287 
ప్రతిపదార్థం: కురునృపాల వరేణ్యా!= కురువంశ రాజులలో ్రేష్టుడా!; తురగంబును= గుర్రాన్నీ; సంభార= సామ(గ్రియొక్క; 
ఉత్కరమును= సమూహాన్నీ; కొని వచ్చి= తీసికొని వచ్చి; చూపన్‌= చూపగా; ధర్మజుండు= ధర్మరాజు; వానిన్‌= వాటిని; వినయపరతన్‌= 
వినయాసక్తితో; పరాశర= పరాశరమహర్షియొక్క; సుతునకున్‌= కుమారుడైన వ్యాసుడికి; సమర్పించెన్‌= సమర్పించాడు. 
తాత్సర్యం: నియుక్తులైనవారు గుర్రాన్నీ, సాధన సామగగినీ తెచ్చి చూపగా, ధర్మరాజు వాటిని వినయంతో వ్యాసుడికి 
సమర్పించాడు. 

క. ముని యశ్వము( జూచి కరం | బనురాగము. బొంది 'మేధ్య మగు నిది; దీనిన్‌ 

వినుత విధానమున విడుత) । మనవుడు నత. డతనితోడ నాదర మలరన్‌. 220 
ప్రతిపదార్థం: ముని= వ్యాసుడు; అశ్వమున్‌= గుర్రాన్ని; చూచి; కరంబు= మిక్కిలి; అనురాగమున్‌= సంతోషం; పొంది; ఇది= 
ఈ గుర్రం; మేధ్యము= పవిత్ర యజ్ఞానికి తగినది; అగున్‌= అవుతుంది; దీనిన్‌= దీనిని; వినుత= కొనియాడబడిన; విధానమునన్‌= 
శా(స్తోక్త విధంగా; విడుతము= వదలిపెట్టుదాము; అనవుడున్‌= అనగా; అతండు= ధర్మరాజు; ఆదరము= గౌరవం; అలరన్‌= 
ఒప్పగా; అతనితోడన్‌= వ్యాసుడితో. 
తాత్పర్యం: వ్యాసుడు గుర్రాన్ని చూచి, మిక్కిలి సంతోషించి “ఇది యజ్ఞానికి తగినట్టిది. దీనిని శాస్త్రోక్తంగా వదలుదాము'” 
అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆ మహర్షితో గౌరవ మొప్పగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. 'దీనిరక్షింప నర్గుండు మాననీయ । బోధ! యెవ్వండు? నీదు సద్దుద్ది నరసి 

బా బధథి 

యిట్టివాండని యానతి యిమ్ము నాకు' । ననిన నమ్మునినాథు. డయ్యధిపుతోడ. 221 
ప్రతిపదార్థం: మాననీయ= గౌరవించదగిన; బోధ= జ్ఞానం కలవాడా!; ఎవ్వండు= ఎవ్వడు; దీనిన్‌= ఈ గుర్రాన్ని; రక్షింపన్‌= 
రక్షించగా; అర్హుండు= తగినవాడు; నీదు= నీ యొక్క; సత్‌= ఉత్తమమైన; బుద్దిన్‌= వివేకంతో; అరసి= పరిశీలించి; ఇట్టివాండు= 


ఇటువంటివాడు; అని; నాకున్‌= నాకు; ఆనతి+ఇమ్ము= ఆదేశించుము; అనినన్‌= అనగా; ఆ+మునినాథుండు= ఆ మునిరాజు; 
ఆ+అధిపుతోడన్‌= ఆ రాజుతో. 


తాత్పర్యం: పూజ్యజ్ఞానమయా! “ఈ గుర్రాన్ని రక్షించటానికి ఎవడు తగినవాడు? నీవు వివేకబలంతో విచారించి 
ఫలానవాడని నాకు చెప్పుము’ అని అనగా, ఆ మహర్షి ధర్మరాజుతో. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. 'దివ్యాస్త్ర విదుండు, ధిషణా | భవ్యుండు, శౌర్యోత్తరుండు పార్టు(డు దగున 

శ్వవ్యాపన క్రియకు” నిత(। డవ్యాహతి నాచరించు నక్కార్యంబున్‌. 222 
ప్రతిపదార్థం: దివ్య= దేవతా సంబంధమైన; అ(స్త= అ(స్రములు; విదుండు= తెలిసినవాడు; ధిషణా= బుద్దిచేత; భవ్యుండు= 
యోగ్యుడు; శౌర్య= శౌర్యంచేత; ఉత్తరుండు= శ్రేష్టుడు; పార్టుడు= అర్జునుడు; అశ్వ= గుర్రంయొక్క; వ్యాపన= ఆచ్చాదించటం, 
రక్షించటం అనే; (క్రియకున్‌= పనికి; తగున్‌= తగినవాడు; ఇతండు= ఈ అర్జునుడు; అవ్యాహతిన్‌= అవరోధం లేకుండా; 
ఆ+కార్యంబున్‌= అశ్వరక్ష అనే పనిని; ఆచరించున్‌= చేస్తాడు. 
తాత్సర్యం: 'దివ్యాస్తవేత్త, బుద్దిబలయోగ్యుడు, పరాక్రమ శ్రేష్టుడు అయిన అర్జునుడు అశ్యాన్ని రక్షించటానికి తగినవాడు 
(లేక అశ్వసంచార కార్యానికి తగినవాడు.) ఇతడు ఏ ఆటంకం లేకుండా అశ్వరక్షణం చేస్తాడు. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. భీమసేనుండును నకులుండును మన రాష్ట్రంబు రక్షించువారు; భవదీయ కుటుంబ కార్యంబులు సహదేవుండు 


నడపువాం డని నిర్దేశించిన. 223 


ప్రతిపదార్థం: భీమసేనుండును= భీముడూ; నకులుండును= నకులుడూ; మనరాష్ట్రంబున్‌= మనదేశాన్ని; రక్షించువారు= 
రక్షిస్తారు; భవదీయ= మీ యొక్క; కుటుంబ= కుటుంబంయొక్క; కార్యంబులు= పనులు; సహదేవుండు; నడపువాండు= చేస్తాడు; 
అని; నిర్దేశించినన్‌= నిర్ణయపూర్వకంగా చెప్పగా. 

తాత్సర్యం: 'భీముడూ, నకులుడూ దేశాన్ని రక్షిస్తుంటారు. సహదేవుడు మీ ఇంటి పనులు చేస్తుంటాడు” అని నిర్ణయించి 
చెప్పగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ధర్మజుం డర్జును యజ్ఞాశ్వరక్షణంబునకు నియోగించుట (సం.14-71-22) 


(ఈక 


అమ్మహీవల్లభుం డర్దును6 బిలిచి 'య । ధ్వరయుక్త మయిన యిత్తురగరత్న 
మనఘ! సంరక్షణీయంబు నీ; కొరులకు । నిప్పని శక్యంబె? యెల్లభంగి 
నిక్కార్యమునకు నీ వేగంగవలయు; నీ యంచితాశ్వము చరియించుచుండ 
నెడనెడ రాజుల కేనశ్వమేధ దీ | క్షితుండనై యుండుట సెప్పు; ముచిత 


తే. కరణనియతి నిరోధంబు గాకయుండ । నడపు' మని చెప్పి, భీముని నకులు రాష్ట్ర 
గోపనమునకు, సహదేవుం గులకుటుంబ । సమితిరక్షకు. బనిచె నుత్సాహ మెసంగ. 224 


ప్రతిపదార్థం: ఆ+మహీ= భూమియొక్క; వల్లభుండు= పతి, రాజు, ధర్మరాజు; అర్జునున్‌= అర్జునుడిని; పిలిచి; అనఘ!= 
పాపరహితుడా!; నీకున్‌= నీకు; అధ్వర= యజ్ఞమునకు; యుక్తము= యోగ్యము; అయిన; ఈ+తురగరత్నము= ఈ ఉత్తమాశ్వం; 
సంరక్షణీయంబు= జా(గత్తగా రక్షించదగింది; ఈ+పని= ఈ పనిని, అశ్వరక్షణం; ఒరులకున్‌= ఇతరులకు; శక్యంబు+ఎ= 
సాధ్యమా?; నీవు; ఎల్లభంగిన్‌= సర్వ సన్నాహంతో; ఈ+కార్యమునకున్‌= ఈ పనికి; ఏంగంగవలయున్‌= వెళ్ళవలయును; 
ఈ+అంచిత= పూజింపబడిన; అశ్వము= గుర్రం; చరియించుచున్‌+ఉండన్‌= సంచరిస్తుండగా; ఎడన్‌+ఎడన్‌= అప్పుడప్పుడు; 
రాజులకున్‌= రాజులకు; ఏను= నేను; అశ్వమేధ= అశ్యమేధయాగంయొక్క; దీక్షితుండను= దీక్షవహించినవాడను; ఐ= అయి; 
ఉండుట= ఉండటం; చెప్పుము; ఉచిత= తగిన; కరణ= పనులు చేయుటయొక్క; నియతిన్‌= నియమంతో; నిరోధంబు= 
ఆటంకం; కాక+ఉండన్‌= కలుగకుండ; నడపుము= నడిపించుము; అని; చెప్పి; ఉత్సాహము; ఎసంగన్‌= అతిశయించగా; భీమునిన్‌= 
భీముడిని; నకులున్‌= నకులుడిని; ర్యాష్ట= దేశముయొక్క; గోపనమునకున్‌= రక్షణమునకు; సహదేవున్‌= సహదేవుడిని; కుల= 
తన కులమునందలి; కుటుంబ= కుటుంబాలయొక్క; సమితి= సమూహంయొక్క; రక్షకున్‌= రక్షణకు; పనిచెన్‌= నియోగించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అర్జునుడిని పిలిచి 'అనఘా! యజ్ఞయోగ్యమైన ఈ గుర్రం నీకు రక్షించదగినది. ఇతరులకు 
ఈ పని సాధ్యంకాదు. నీవు సర్వసన్నద్దుడవై ఈ పనిమీద వెళ్ళుము. పూజించిన గుర్రం సంచరిస్తుండగా నీవు అప్పుడప్పుడు 
రాజులతో 'నేను అశ్వమేధ యాగదీక్ష వహించా' నని చెప్పుము. నియమపూర్వకంగా తగిన పనులు చేస్తూ, ఏ ఆటంకం 
లేకుండా ఈ గుర్రాన్ని నడిపించుము' అని చెప్పాడు. భీముడినీ, నకులుడినీ దేశసంరక్షణకు నియమించాడు. సవాదేవుడిని 
తన కులంలోని సర్వకుటుంబాల వారిని రక్షించటానికి నియోగించాడు. 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 289 

వ. మటియునుంగల యలంతి పనుల కర్దజనంబుల నియోగించి, గాంధారీ ధృతరా ముల యనుమతి వడసి, 
కుంతీసమనుజ్ఞాతుం డయి, ద్రౌపది నియ్యకొలిపి, యశ్వమేధ మఖంబున కున్ముఖుం డయ్యె' నని యిట్లు 
ధర్మపుత్రు పుణ్యచరిత్రంబు చెప్పిన, 'నప్పరమధార్షికుండు సకలలోక మనోజ్ఞం బగు యజ్ఞం బెవ్విధంబున 
నిర్వహించె? వినువేడ్కనా చిత్తంబునం జిగురొత్తెడు6 జెప్పవే యనుటయు. 225 


ప్రతిపదార్థం: మజియునున్‌= ఇంకనూ; కల= ఉన్న, మిగిలిన; అలంతి= చిన్న చిన్న; పనులకున్‌= పనులకు; అర్హజనంబులన్‌= 
తగిన వారిని; నియోగించి= ఆజ్ఞాపించి, నియమించి; గాంధారీధృతరాష్టుల= గాంధారీ ధృతరాష్రులయొక్క; అనుమతి= అనుజ్ఞ 
పడసి= పొంది; కుంతీ= కుంతిచేత; సమ్‌+అనుజ్ఞాతుండు+ఐ= అనుజ్ఞ ఇయ్యబడినవాడై; (ద్రౌపదిన్‌= (ద్రౌపదిని; ఇయ్యకొలిపి= 
ఒప్పించి; అశ్వమేధ= అశ్వమేధమనే; మఖంబునకున్‌= యజ్ఞమునకు; ఉన్ముఖుండు= సిద్దమైనవాడు; అయ్యెను= అయ్యాడు; 
అని; ఇట్టు= -ఈ విధంగా; ధర్మపు(త్ర= యముడి కుమారుడైన ధర్మరాజుయొక్క; పుణ్య= పవిత్రమైన; చరిత్రంబు= చరిత్ర; 
చెప్పినన్‌= చెప్పగా; ఆ+పరమ= ఆ ఉత్తముడైన; ధార్మికుండు= ధర్మమునందు చరించువాడు. ధర్మరాజు; సకల= సమస్తమైన; 
లోక= లోకములకు; మనోజ్ఞంబు= మనోహరము; అగు= అయిన; యజ్ఞంబు= యజ్ఞమును; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; 
నిర్వహించెన్‌= చేశాడు; విను= వినవలయునను; వేడ్క= కుతూహలం; నా= నాయొక్క; చిత్తంబున్‌= మనస్సులో; చిగురొత్తెడున్‌= 
అతిశయిస్తున్నది; చెప్పవే= చెప్పుమా; అనుటయున్‌= అని అనగా. 


తాత్పర్యం: ధర్మరాజు ఇంకా మిగిలిన చిన్న చిన్న పనులకు తగినవారిని నియమించాడు. కుంతీ గాంధారీ ధృతరాష్టుల 
అనుజ్ఞ పొందాడు. (ద్రౌపదిని ఒప్పించాడు. తరువాత అశ్వమేధయాగం చేయటానికి సిద్ధపడ్డాడు" అని వైశంపాయనుడు 
ధర్మరాజు పవిత్రచరిత్రను చెప్పాడు. అప్పుడు జనమేజయుడు 'ధార్మికశ్రేషుడైన ధర్మరాజు సమస్త లోకాలకూ 
మనోహరమైన యజ్ఞం ఏ విధంగా చేశాడు? వినాలని నా చిత్తం ఉవ్విళ్ళూరుతున్నది. చెప్పుమా!' అని అడుగగా. 
(తరువాతి ఆశ్యాసంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


ఉ. మాన మదాదిదోష పరిమార్దన నిర్మల చిత్త భక్త స 
న్మానసలోల! వీత పరిమాణ విభూతి విశాల! శాంతతా 
హీన విదూర! విశ్వహితహేల విచార! నిరామయావ్యయ 
స్థానక సిద్ధిమంగళ విధాయక! వేద సభైకనాయకా! 226 


ప్రతిపదార్థం: మాన= అహంకారం; మద= పొగరు; ఆది= మొదలైన; దోష= దోషాలను; పరిమార్దన= తుడిచివేయటంచేత; 
నిర్మల= స్వచ్చమైన; చిత్త= మనస్సులు కలిగిన; భక్త= భక్తులయొక్క; సత్‌= మంచివైన; మానస= మనస్సులందు; లోల= 
నివసించే ఆసక్తికలవాడా!; వీత= తొలగిన; పరిమాణ= మితిచేత కలిగిన; విభూతి= విసృృతిచే; విశాల!= విశాలమైనవాడా!; శాంతతా= 
శాంతస్వభావంచేత; హీన= హీనులయినవారికి; విదూర= మిక్కిలి దూరంగా ఉండేవాడా!; విశ్వ= (ప్రపంచానికి; హిత= మేలు 
కలిగించటం అనే; హేల= విలాసంతో కూడిన; విచార!= ఆలోచనం కలవాడా!; నిర+ఆమయ= బాధలేనిది; అవ్యయ= శాశ్వతమైనది 
అగు; స్టానక= (ప్రశస్తస్థానముయొక్క బాధలేని శాశ్వతమైన స్థానం మోక్షం; సిద్ది= ప్రాప్తించటం అనే; మంగళ= శుభమును; 
థి థి వ థి యె అ వ 
విధాయక= కలుగజేసేవాడా!; వేద= వేదాల; సభా= చర్చలు జరిగే; సదస్సుయొక్క; ఏక= (ప్రధానమైన; నాయకా!= అధ్యక్షా!, 


నడిపించేవాడా!. 


954 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వసుదేవుడు మొదలైన యాదవులు, కురువంశప్రముఖులు - మద్దెలలు, తప్పటలు, నగారాలు 
మోగుతుండగా - అంతులేని సంపద, స్తోత్రాలు శోభిల్లగా - బంధువులను గౌరవించి, (బ్రాహ్మణసమూహాన్ని 
కోరుకొన్న విధంగా పూజించి ఎంతో ప్రీతితో ఏడురోజులు పండుగ చేశారు. 


విశేషం: వసుదేవుడు దేవమీఢునికి, మారిషకు పుట్టిన కుమారుడు. ఇతడు పుట్టేటప్పుడు ఆకాశంలో దుందుభులు మోగాయి. 
అందువలన ఇతనికి ఆనకదుందుభి అనే పేరుకూడా కలిగింది. వసుదేవునికి రోహిణియందు బలరాముడు, గదుడు, 
సారణుడు మొదలైనవాళ్ళు జన్మించారు. దేవకియందు కీర్తిమంతుడు, సుషేణుడు, భద్రుడు, సంకర్షణుడు, శ్రీకృష్ణుడు 
మొదలైనవాళ్ళు జన్మించారు. దేవమోఢునికే 'శూరు డని పేరు. 


వ. అంత. 218 
తాత్సర్యం: అప్పుడు. 
క, నిరుపమపరార్థ్యరుచి సుం । దరరత్నావళుల శోభితము లగువానిన్‌ 

వరదుండు సహస్రసంఖ్యా | భరణంబుల( బార్జునకు సుభద్రకు నిచ్చెన్‌. 219 


ప్రతిపదార్థం: వరదుండు= వరాలను ఇచ్చేవాడు - శ్రీకృష్ణుడు; నిరుపమ, రుచి, సుందర, రత్న+ఆవళులన్‌= సాటిలేని 
ఉత్తమకాంతిచే అందమైన రత్న సమూహాలతో; శోభితములు+అగు, వానిన్‌= (ప్రకాశిస్తున్న వాటిని; సహ(స్రసంఖ్య+ 
ఆభరణంబులన్‌= వేయి సొమ్ములను; పార్టునకున్‌= అర్జునునికి; సుభద్రకున్‌, ఇచ్చెన్‌. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు - సాటిలేని (శ్రేష్టమైనకాంతితో, అందమైన రత్నసమూహాలతో (ప్రకాశించే వెయ్యి ఆభరణాలను 
అర్జునునికి, సుభద్రకు ఇచ్చాడు. 


వ. మటతియును. 220 
తాత్సర్యం: అంతేకాక. 


ల్‌ ను ww ల 

లయ. అవిరళక్షరితదానార్థగండస్థల । గజసహస్రంబును, గనకరత్న 
రచిత మై తురగసారథిసహితం బైన | రథసహస్రంబును, రమ్యభూష 
ణాలంకృతస్తేసహస్రంబుం గాంచన । శిబికాసహస్తంబు( జిత్రలలిత 
గతి నొప్ప నేనూటుగాడిదలను, సింధు । బాహ్లికకాంభోజపారసీక 


ఆ. జాత మైన తురగశతసహస్రము, లక్ష | గోధనంబు, నధికఘోరవీర 
దర్పయుక్తు లైన దశలక్షదాశార్హ। వరుల నరణ మిచ్చె వామనుండు. 221 


ప్రతిపదార్థం: అవిరళ, క్షరిత, దాన+ఆ(ర్ట, గండస్టల, గజ, సహ(స్రంబును= ఎడతెగకుండా కారుతున్న మదజలంతో తడిసిన 
చెక్కిళ్ళు గల ఏనుగులు వేయింటిని; కనక, రత్న, రచితము+ఐ= బంగారంతో; రత్నాలతో నిర్మింపబడి, తురగ, సారథి, 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అరిషడ్వర్గమును జయించిన భక్తుల నిష్కళంక చిత్తాలలో నివసించే కోరిక కలవాడా! పరిమితిలేని విస్ఫతిచే 
విశాలమైనవాడా! శాంతస్వభావం లేనివారికి దూరంగా ఉండేవాడా! మోక్షమును (ప్రసాదించేవాడా! వేద సభాధ్యక్షా! 
వేదాలచేత ప్రధానంగా ప్రతిపాదించబడేవాడా! 


క. అనపేక్షిత ఫలతా శో | భన మహనీయ క్రియా విపాకాత్మక రూ 

ప! నితాంత ధూత సంశ్రిత । జనపాపా! పరమ మిత్ర! సత్యాలాపా! 227 
ప్రతిపదార్థం: అనపేక్షిత= కోరబడని; ఫలతా= ఫలం కలిగి ఉండటంచేత; శోభన= (ప్రకాశించేది; మహనీయ= గొప్పది ఐన; 
(క్రియా= కర్మముయొక్క; విపాక+ఆత్మక= పరిణామంవలన (ప్రాప్తించే చిత్తశుద్దియొక్క; రూప!= రూపమైనవాడా!; నితాంత= 
ఎడతెగకుండా; ధూత= ఎగురగొట్టబడిన; సం శ్రితజన= ఆ(శ్రయించినవారియొక్క; పాపా!= పాపాలు కలవాడా!; పరమ= ఉత్తమమైన; 
మిత్ర= మి(త్రుడా!; సత్య= సత్యస్వరూపాలైన; ఆలాపా!= వాక్కులు కలవాడా! 
తాత్పర్యం: నిష్కామంగా ఆచరించే కర్మలవలన ప్రాప్తించే చిత్తశుద్దియే రూపంగా కలవాడా! ఎల్లప్పుడూ 
ఆ(శ్రయించినవారి పాపాలను హరించేవాడా! ఉత్తమమి(త్రుడా! సత్యమును బోధించే పలుకులు కలవాడా! 


మాలిని 


తరుణ జరఠ భావ ద్రావణోదారమూర్తీ! 

హరణ కరణ నిర్మూలానతాభ్యంతరార్తీ! 

మరణ జనన దుఃఖోన్మాద హృత్చుణ్యకీర్తీ! 

చరణ కమల పూజాశాలి చిత్తానువర్తీ! 228 
ప్రతిపదార్థం: తరుణ= యౌవనం; జరఠభావ= ముసలితనం అనే అవస్థలను; [ద్రావణ= పోగొట్టుకొన్న; ఉదార= గొప్ప; మూర్తీ!= 
శరీరం కలవాడా!; హరణ= (పాపాలను) హరించటం అనే; కరణ= పనిని చేయటం చేత; నిర్మూల= మొదలు చెడిన; ఆనత= 
వినతులైన భక్తులయొక్క; అభ్యంతర= లోపలిదైన; ఆర్తీ!= బాధలు కలవాడా!; మరణ= చావు; జనన= పుట్టువు అనే; దుఃఖ= 
దుఃఖాలవలన కలిగిన; ఉన్మాద= వెర్రిని; హృత్‌= హరించుటచేత పుట్టిన; పుణ్య= పవిత్రమైన; క్రీర్త!= కీర్తి కలవాడా!; చరణ 
కమల= (నీ) పాదపద్మాలయొక్క; పూజా= పూజచేత; శాలి= (ప్రకాశించే భక్తులయొక్క; చిత్త= మనస్సును; అనువర్తీ!= అనుసరించి 


(ప్రవర్తించేవాడా! 


తాత్సర్యం: యౌవనంగానీ, వార్హకం గానీ లేని శరీరంకలవాడా! పాపాలను నిర్మూలించి, భక్తుల అంతరబాధలు 
తొలగించేవాడా! చావు పుట్టువులవలన కలిగే దుఃఖానికి ఫలమైన మతిభ్రమణాన్ని సంసార దుఃఖాలవలన కలిగే వెర్రిని 
హరించే కీర్తి కలవాడా! నీ పాద పద్మాలను ఆరాధించే భక్తుల ఇచ్చవచ్చినట్టు నడుచుకొనేవాడా! 

గద్యము: 


ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమహాభారతంబున నశ్వమేధ పర్వంబునందు( తృతీయాశ్వాసము 


అశ్వమేధపర్వము - తృతీయాశ్వాసము 291 
ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= విద్యాసంపత్తి కలిగిన; ఉభయ= రెండు భాషలయొక్క, సంస్కృతాంధ్రములయొక్క; 
కవి= కవులయొక్క; మి(త్ర= మిత్రుడును; కొమ్మన= కొమ్మన అనే; అమాత్య= మంత్రియొక్క; పుత్ర= పుత్రుడును; బుధ= 
విద్వాంసులయొక్క; ఆరాధన= పూజచేత; విరాజి= (ప్రకాశించేవాడును; తిక్కన సోమయాజి= యజ్ఞంచేసినవాడైన తిక్కనచేత; 
ప్రణీతంబు+ఐన= రచించబడినదైన; శ్రీ= గౌరవించదగిన; మహాభారతంబునన్‌= మహాభారతంలో; అశ్వమేధ= అశ్వమేధమనే 
యాగం వస్తువుగా గల; పర్వంబు+అందున్‌= పర్వంలో; తృతీయ= మూడవదైన; ఆశ్వాసము= ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది విద్యాసంపత్తి కలిగినవాడును, సంస్కృతాం(ధ్ర కవుల మి(త్రుడును, కొమ్మన మంత్రి కుమారుడును, 
విద్వాంనుల ఆరాధనంచేత (ప్రకాశించే వాడును, యజ్ఞం చేసినవాడును అయిన తిక్కన రచించిన 
పూజ్యమహాభారతమందలి అశృమేధపర్వంలో తృతీయాశ్వాసం. 


అశ్వమేధపర్వంలోని మూడవఆశ్వాసం సమాప్తం. 


శ్రీరన్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము 


విద్యాశాం 1 నిరూఢ సతతసం 
శ్రీవిద్యాశాంతి కృతి । ప్రావీణ్య నిరూఢి గణ్య పాద సతత స 

సేవన తత్ప్సర హృత్కమ । లావాస కృత ప్రమోద! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: హరిహరనాథా!= ఓ హరిహరనాథా! శ్రీవిద్యా= ఉపనిషద్విద్యయొక్క, ఆత్మవిద్యయొక్క, మోక్షవిద్యయొక్క; శాంతి= 
శాంతి అనే కర్మమును; కృతి= చేయటంలో; ప్రావీణ్య= నేర్పుచేత కలిగిన; నిరూఢి= (ప్రసిద్దిచేత; గణ్య= లెక్కించదగిన; పాద= 
పాదాలయొక్క; సతత= ఎల్లప్పుడును; సంసేవన= మిక్కిలి సేవించుటయందు; తత్సర= ఆసక్తి కలిగిన భక్తులయొక్క; హృద్‌+కమల= 
హృదయ పద్మములందు; ఆవాస= నివసించటంచేత, కృత= కలుగజేయబడిన; ప్రమోద!= ఆనందం కలవాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! మోక్ష విద్యాసమాప్తి తరువాత గురుశిష్యులు చేసే శాంతికర 10 నిర్విఘ్నంగా కొనసాగటానికి 
మూలమైన నీ పాదాలను ఎల్లప్పుడూ సేవించే భక్తుల హృదయాలలో నివసిస్తూ వారికి ఆనందాన్ని కలుగజేసేవాడా! 


విశేషం: హరిహరనాథుడి పాదసేవవలన మోక్షవిద్యను ఆమూలా(గ్రంగా సంపాదింపవచ్చును. ఆ పాదసేవవలననే శాంతి నిరాటంకంగా 
ప్రాప్తిస్తుంది. అట్టి పాదసేవ చేసేవారి హృదయాలలో హరిహరనాథుడు నిత్యం నివసిస్తూ వారికి ఆనందం కలుగజేస్తాడు. ఆయన 
ఆనందస్వరూపుడు. 'ఆనందో (బ్రహ్మేతి వ్యజానాతొ (ఆనందమే (బ్రహ్మగా తెలిసికొనెను) అని (శ్రుతి చెప్పుతున్నది. కావున 
ఆనందస్వరూపుడైన భగవంతుడు తన భక్తులకు ఆనందం కలిగించే సమర్గుడౌతున్నాడు. 


ధర్మజుం డశ్వమేధదీక్షం బూని హయంబుం బుడమిం దిరుగ విడుచుట (సం.14-72-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; న ట్లశ్వమేధయాగోద్యోగప్రద్యోతితుం డయిన 
పాండవాగ్రజు దీక్షకు నర్హం బయిన దినంబు సంప్రాప్తం బగుటయు, మౌహూర్తిక దత్త శుభ ముహూర్తంబునం 
గృష్టద్వైపాయనాదులైన బుత్విజులు వేద విహిత విధాన మహితంబుగ నక్కురు క్షితిపతి దీక్షితుం జేసి; 
రవ్వసుంధరా వల్లభుండు సంవీతక్షమకృష్ణాజినుండును దండపాణియు నయి బుత్విగ్దనంబులు బలియం 
బరమ సంయమి పరివృత ప్రజాపతి ప్రఖ్యుండును గనత్మాంచనాభరణభూషెతుండు నయి బహుళ ప్రభలు 
నిగుడ సందీప్త పావక సన్నిభుండును నగుచు వెలింగె; దత్తుల్యాకల్పనంబున బుత్విగ్సన సమాజంబునుం 
దేజరిల్లె; నా వేదవ్యాస మహామునిచేత శాస్త్రోక్త ప్రకారంబున ముక్తంబయి హయోత్తమంబు వెడలె; నప్పుడు.2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా; వైశంపాయనుండు= వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; అశ్వమేధ= అశ్వమేధమనే; యాగ= యాగముయొక్క; ఉద్యోగ= 
ప్రయత్నంచేత; ప్రద్యోతితుండు+అగు= ప్రకాశిస్తున్న వాడైన; పారిడవ= పాండవులయొక్క; అ(గ్రజు= అన్నయొక్క, ధర్మరాజుయొక్క; 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 293 


దీక్షకున్‌= దీక్షకు; అర్హంబు= తగినది; అయిన; దినంబు= రోజు; సం్రాప్తంబు= (ప్రాప్తించింది, వచ్చింది; అగుటయున్‌= కాగా; 
మౌహూర్తిక= ముహూర్తాలు తెలిసినవారిచేత; దత్త= ఇయ్యబడిన, నిర్ణయించబడిన; శుభ= మంగళకరమైన; ముహూర్తంబునన్‌= 
ముహూర్తమందు; కృష్ణద్వైపాయన= వ్యాసుడు; ఆదులు= మొదలగువారు; ఐన= అయిన; బుత్విజులు= దక్షిణ పుచ్చుకొని 
యజ్ఞంచేయించేవారు; వేద= వేదాలచేత; విహిత= విధించబడిన; విధాన= పద్దతులచేత; మహితంబుగన్‌= గౌరవించబడినదగునట్టుగా, 
ఆ+కురు= ఆ కురువంశీయుడైన; క్షితిపతిన్‌= రాజును; దీక్షితున్‌= దీక్షవహించిన వాడినిగా; చేసిరి= చేశారు; ఆ+వసుంధరా= ఆ 
భూమియొక్క; వల్లభుండు= భర్త - ధర్మరాజు; సంవీత= ధరించబడిన; క్షౌమ= పట్టుబట్టయు; కృష్ణ అజినుండును= నల్లలేడితోలు 
కలవాడును; దండపాణియున్‌= యజ్ఞదండము చేతియందు కలవాడును; అయి; బుత్విక్‌+జనంబులు= అనేకులు బుత్విజులు; 
బలియన్‌= చుట్టి ఉండగా; పరమ సంయమి= (బ్రహ్మర్శులచేత; పరివృత= చుట్టబడిన; (ప్రజాపతి= (బ్రహ్మతో; ప్రఖ్యుండును= 
సమానుండును; కవత్‌= ప్రకాశిస్తున్న; కాంచన+ఆభరణ= బంగారు నగలచేత; భూషితుండును= అలంకరించబడినవాడును; 
అయి; బహుళ= అత్యధికమైన; ప్రభలు= కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; సందీప్త= మిక్కిలి వెలుగుతున్న; పావక= అగ్నితో; 
సన్నిభుండును= సమానుడును; అగుచున్‌= అవుతూ; వెలింగెన్‌= వెలిగాడు; తద్‌= ఆ ధర్మజుడియొక్క; తుల్య= వేషభాషలతో 
సమానమైన; ఆకల్పనంబునన్‌= అలంకారాలచేత; బుత్విక్‌+జన= బుత్విజులయొక్క; సమాజంబునున్‌= సంఘంకూడా; 
తేజరిల్లైన్‌= వెలిగింది; ఆ+వేదవ్యాస= ఆ వేదవ్యాసుడనే; మహత్‌+మునిచేతన్‌= మహర్షిచేత; శాస్త= శాస్తమునందు; ఉక్త= చెప్పబడిన; 
ప్రకారంబునన్‌= విధంగా; ముక్తంబు+అయి= విడువబడినదై; హయ+ఉత్తమంబు= ఆ మంచి గుర్రం; వెడలెన్‌= బయలుదేరింది; 
అప్పుడు= ఆ సమయంలో, 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు. అశ్వమేధయాగం చేయాలని 
ప్రయత్నిస్తున్న ధర్మరాజు దీక్షవహించవలసినరోజు వచ్చింది. దైవజ్ఞులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వ్యాసుడు 
మొదలైన బుత్విజులు వేదవిధుల ననుసరించి ధర్మరాజును యజ్ఞదీక్షితుడిగా చేశారు. ధర్మరాజు పట్టుబట్టా, 
నల్లయిజ్జితోలూ ధరించాడు. యజ్ఞదండాన్ని చేపట్టాడు. బుత్విజులు చుట్టూ చేరిన ఆ మహారాజు (బ్రహ్మర్షులు 
నా! ఆ a లట యు 0౫ 
చుట్టిన బ్రహ్మవలె ప్రకాశించాడు. తళ తళా మెరుస్తున్న బంగారు నగలు పెట్టుకొన్న ఆ ప్రభువు గన గనా మండుచున్న 
అగ్నివిధంగా వెలుగొందాడు. బుత్విజులు కూడా ధర్మజుడి వేషభూషలతో సమానమైన అలంకారాలతో ప్రకాశించారు. 
తరువాత వేదవ్యాసుడు శా(స్రోక్తంగా వదలిపెట్టగా ఆ ఉత్తమాశ్వం బయలుదేరింది. 


విశేషం: ఇక్కడ అశ్వమేధయాగాన్ని గూర్చి కొంత వివరించాలి. గుర్రాన్ని బలిపశువుగా చేసి సార్వభౌముడు చేసే యజ్ఞ విశేషం 
అశ్వమేధం. దీనిని చైత్రమాసంలో పూర్ణిమనాడు ఆరంభించాలి. అందువలననే వ్యాసుడు మూడో ఆశ్వాసంలో 'వైత్రమాస కలిత 
పౌర్లమాసి' (పద్య 214) అని ధర్మరాజుతో అన్నాడు. 

యజ్ఞం ఆరంభమయ్యే మొదటి సంవత్సరంలో చైత్రపూర్లిమనాడు సార్వభౌముడు సాంగ్రహణం అనే ఒక యజ్ఞాన్ని 
జరిపించి, మరునాడు బ్రహ్మాదనం మొదలైన కర్మలు చేసి గుర్రాన్ని వదలాలి. ఆ యజ్ఞాశ్వం స్వేచ్చగా తిరుగుతుంటే రాజపుత్రులు 
మొదలైనవారు దానిని వెంబడించాలి. వదలిన సంవత్సరంలో పదకొండు నెలలు గడచిన తరువాత అశ్వాన్ని తోలుకొనివచ్చి 
రావిచెట్ల తోపులో బంధించాలి. 

పండ్రెండో నెలలో యజ్ఞ సామగ్రిని సంపాదించి ఫాల్గునమాసంలో అమావాస్యనాడు సార్వభౌముడు బుత్విజులతో 
కూడి యజ్ఞశాలలో (ప్రవేశించాలి. రెండోసంవత్సరం మొదటి పాడ్యమి మొదలు అశ్వమేధయాగం ఆరంభించి, ఏడు రోజులు 
హోమం చేసి పూర్ణాహుతి చేయాలి. గుర్రాన్ని రథకారుడి గృహంలో బంధించి (బ్రహ్మ మొదలైన బుత్విజులు నలుగురూ “ఇహ 
ధృతి స్వాహా ఇత్యాది మంత్రాలు చెప్పి హోమం చేస్తారు. 

తరువాత సోమలతకు కొన్ని (క్రియలు జరిపి సోమపానం చేస్తారు. 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


వివ్వచ్చు. డాగమవిధివంతముగ ధర్మ। నందను నామంత్రణంబు వడసి, 
గాండీవపాణియై, కవదొనల్‌ ధరియించి, । తేజోవిశేషంబు రాజితముగ 
నయ్యశ్వరత్నంబు ననుసరింప6ంగ6 బ్రజ । బాలురు వృద్దులు భామినులును 
లోనుగా. బఅతెంచి, లోలత నతని నా । హయమును గనుంగొను నప్పు డగ్గ 


తే. లంపు సందడి నూష్మజనింప, నాజ। నంబు లవ్వీరునకు దీవనల. బొగడ్త 
లను బ్రమోద మొనర్దిరి; వనధిరవము । ననుకరించె నయ్యులివు నృపాగ్రగణ్య! 3 


ప్రతిపదార్థం: నృప= రాజులలో; అ(గ్రగణ్య!= మొదట లెక్కింపదగినవాడా! జనమేజయా!; వివ్వచ్చు(డు= అర్జునుడు; ఆగమ= 
వేదములయొక్క; విధివంతముగన్‌= విధుల (ప్రకారంగా; ధర్మ= యముడియొక్క; నందను= కుమారుడైన ధర్మరాజుయొక్క; 
ఆమం(త్రణంబు= వీడ్కోలు; పడసి= పొంది; గాండీవ= గాండీవమనే విల్లు ఉన్న; పాణి+ఐ= చేయికలవాడై; కవదొనల్‌= రెండు 
అమ్ముల పొదులను; ధరియించి; తేజస్‌+విశేషంబు= తేజస్సుయొక్క అతిశయం; రాజితముగన్‌= ప్రకాశిస్తున్నది కాగా; ఆ+ 
అశ్వరత్నంబున్‌= ఆ ఉత్తమాశ్వాన్ని; అనుసరింపంగన్‌= వెంటరాగా; బాలురు; వృద్దులు= ముసలివారు; భామినులును= స్రీలునూ; 
లోనుగాన్‌= మొదలుగా; (ప్రజ= ప్రజలు; పబితెంచి= వేగంగా వచ్చి; లోలతన్‌= ఆసక్తితో; అతనిన్‌= అర్జునుడినీ; హయమును= 
గుర్రాన్నీ; కనుగొను+అప్పుడు= చూచేటప్పుడు; అగ్గలము= అత్యధికమైన; సందడిన్‌= సమ్మర్హంచేత; ఊష్మ= వేడిమి; జనింపన్‌= 
పుట్టగా; ఆ జనంబులు= ఆ (ప్రజలు; ఆ+వీరునకున్‌= వీరుడైన ఆ అర్జునుడికి; దీవనలన్‌= దీవనలచేతనూ; పొగడ్తలను= 
(ప్రశంసలచేతనూ; 'ప్రమోదము= సంతోషము; ఒనర్భిరి= కలిగించారు; ఆ+ఉలివు= ఆ ఆశీర్వాదాల, ప్రశంసల ధ్వని; వనధి= 
సము(ద్రంయొక్క; రవమున్‌= ఘోషమ; అనుకరించెన్‌= పోలెను. 


తాత్పర్యం: రాజాగ్రగణ్యా! జనమేజయా! అర్జునుడు వేదోక్తంగా ధర్మరాజు వీడ్కోలు పొంది గాండీవాన్ని చేతబట్టి, 
అమ్ములపాదులజంటను ధరించి, వెలుగులు వెల్లువ కట్టుతుండగా గుర్రాన్ని అనుసరించాడు. అప్పుడు 
ఆబాలగోపాలమూ అతడిని, గుర్రాన్నీ ఆసక్తితో చూచేటప్పుడు జనసమ్మర్హంవలన వేడిపుట్టింది. ఆ ప్రజలు ఆశీర్వాదాలు 
చేసి, ప్రశంసించి అర్జునుడికి సంతోషం కలిగించారు. వారి మాటల సవ్వడి సముద్రఘోషను పోలింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబునం జను నా కవ్వడితోడ యజ్ఞకర్మకుశలుండైన యాజ్ఞవల్క్య శిష్యుం డర్దనిధానంబుల కయి 
మాననీయ విప్రజన సహితంబుగా€ జనియె; నప్పరమ తురంగంబు ధరణిం బ్రదక్షిణ రూపంబునం దిరిగి, 
యుత్తరాభిముఖంబై యల్లనల్లన యరుగుచుండ, నర్గునుం డనుసరించి పాలన పరుండగుచుం బ్రవర్తింపం 
ద్రిగర్తదేశంబునందు. 4 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; చను= గుర్రాన్ని అనుసరించే; ఆ+కవ్వడితోడన్‌= ఆ అర్జునుడితో; యజ్ఞ= 

యజ్ఞంయొక్క; కర్మ= విధులయందు; కుశలుండు= నేర్పరి; ఐన= అయిన; యాజ్ఞవల్క్య = యాజ్ఞవల్క్యుడియొక్క; శిష్యుండు; 
అర్హ= తగిన, మార్గంలో చేయదగిన; విధానంబులకున్‌+అయి= పవిత్ర కర్మముల నిమిత్తం; మాననీయ= ఆదరింపదగిన; 
విప్రజన= బ్రాహ్మణులతో; సహితంబు+కాన్‌= కూడిఉండేటట్టుగా; చనియెన్‌= వెళ్ళాడు; ఆ+పరమ= ఆ శ్రేష్టమైన; తురంగంబు= 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 295 


గుర్రం; ధరణిన్‌= భూమియందు; (ప్రదక్షిణ= కుడివైపునుండి తిరిగి వచ్చే; రూపంబునన్‌= (ప్రకారంగా; తిరిగి; ఉత్తర= ఉత్తర 
దిక్కునకు; అభిముఖంబు+ఐ= ఎదురుముఖం కలిగినద్దె, ఉత్తరది క్కువైపుగా; అల్లన్‌+అల్లన్‌+ అ= మెల్ల మెల్లగా; 
అరుగుచున్‌+ఉండన్‌= వెళ్ళుతూ ఉండగా; అర్జునుండు; అనుసరించి= వెంబడించి; పాలన= రక్షించటంలో; పరుండు= 
శ్రద్దకలవాడు; అగుచున్‌= జౌతూ; (ప్రవర్తింపన్‌= నడచుకొంటుండగా; (త్రిగర్తదేశంబు+అందున్‌= (త్రిగర్తదేశంలో. 


తాత్సర్యం: యజ్ఞకర్మ నిపుణుడైన యాజ్ఞవల్క్యశిష్యుడు మార్గమధ్యంలో తగిన పనుల నిమిత్తం బ్రాహ్మణులతో 
కూడి అర్జునుడి వెంట వెళ్ళాడు. ఆ యజ్ఞాశ్యం భూమిమీద ప్రదక్షిణం చేసే విధంగా సంచరించి, ఉత్తర దిక్కు 
వైపునకు మెల్లమెల్లగా వెళ్ళుతున్నది. అర్జునుడు దానిని అనుసరిస్తూ రక్షించటానికి ఎంతో ఆసక్తి చూపుతూ 
నడుచుకొంటున్నాడు. గుర్రం త్రిగర్తదేశంలో ప్రవేశించింది. (తరువాతి పద్యంతో అన్వయం) 


అర్జునుతో. ద్రిగర్తదేశాధిపతులు యుద్ధము చేయుట (సం.14-73-1) 


(ఈక 


ఉద్ధతులై త్రిగర్తోర్వరాపతి పుత్ర! పొత్రు లయ్యశ్వంబుం బట్టువారు 

గాంబూని తేరులు గడురయంబునం దోలి। కొని యడ్డముగ వచ్చు కోలుతలకు 
నలుగక, నరు డన్నయానతి( దలంచి యా । రాజ కుమార వర్గంబుతోడ 
“ధర్మజు నశ్వమేధంబున కపకార | మాచరించుట పాప; మదియు. గాక 


తే. యేముమీరును బాంధవ మెసక మెసంగ । నడచు టొప్పదె; పగ యే? లనంగ వారు 
సూర్యవర్మ నామకు( డగు శూరతమ కు । మారు డగ్రణి గాంగ నుదారలీల. 5 


ప్రతిపదార్థం: (త్రిగర్హ్త+ఉర్వరా= త్రిగర్తదేశంయొక్క; పతి= రాజుయొక్క; పుత్ర= కుమారులు; పౌ(త్రులు= మనుమలు; 
ఉద్దతులు+ఐ= గర్వం కలవారై; ఆ+అశ్యృంబున్‌= ఆ గుర్రాన్ని; పట్టువారు= బంధించేవారు; కాన్‌= అయ్యేటట్టుగా; పూని= 
పూనుకొని; కడున్‌= మిక్కిలి; రయంబునన్‌= వేగంగా; తేరులు= రథాలు; తోలికొని= తీసికొని; అడ్డముగన్‌= అడ్డంగా; వచ్చు= 
వచ్చునట్టి; కోలుతలకున్‌= హెచ్చరికకూ, సన్నాహానికీ; అలుగక= కోపించక; నరు(డు= అర్జునుడు; అన్న= అన్నగారైన 
ధర్మరాజుయొక్క; ఆనతిన్‌= ఆజ్ఞను; తలంచి= స్మరించి; ఆ+రాజకుమార= ఆ రాజకుమారులయొక్క; వర్గంబుతోడన్‌= 
సమూహంతో; ధర్మజ= ధర్మరాజుయొక్క; అశ్వమేధంబునకున్‌= అశ్వమేధయాగా నికి; అపకారము= కీడు; ఆచరించుట= చేయటం; 
పాపము; అదియున్‌+కాక= అంతేకాకుండా; ఏము= మేమూ; మీరును= మీరూ; బాంధవము= చుట్టరికం; ఎసక మెసంగన్‌= 
అతిశయించగా; నడచుట= (ప్రవర్తించటం; ఒప్పదు+ఎ= తగదా; పగ= వైరం; ఏల?= ఎందులకు?; అనంగన్‌= అనగా; వారు; 
సూర్యవర్మ; నామకుండు= పేరుగలవాడు; అగు= అయిన; శూరతమ= వీరశ్రేష్టుడైన; కుమారుండు= రాజపుత్రుడు; అ(గ్రణి= 
సేనాపతి; కాంగన్‌= కాగా; ఉదార= అధికమైన; లీలన్‌= వీర విలాసంతో. 


తాత్పర్యం: అప్పుడు త్రిగర్త దేశాధిపతి కుమారులూ, మనుమలూ కన్నూ మిన్నూ కానకుండా గుర్రాన్ని బంధించటానికి 
వేగంగా రథాలు నడుపుతూ, ఎచ్చరికలు చేస్తూ వచ్చారు. వారి పరవళ్ళు చూచి కూడా అర్జునుడు అన్నగారి ఆజ్ఞను 
గుర్తుచేసికొని వారిని కోపించలేదు. పైగా వారితో 'మీరు ధర్మరాజు అశ్వమేధయాగానికి కీడు తలపెట్టటం పాపం. 
అదీ కాక మీరూ మేమూ పొత్తు కలిగి నడచుకొనటం తగినపని కదా! మనకు వైరం దేనికి?' అన్నాడు. కాని, ఆ 
రాజకుమారులు శూరశ్రేష్టుడైన సూర్యవర్మ అనే రాజకుమారుడిని సేనాపతిగా చేసికొని వీరవిలాసంతో, (తరువాతి 
పద్యంతో అన్వయం). 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  కవిసిన వారితో మటియు గవ్వడి యిట్టు లనున్‌ 'దయాధురా 
ప్రవణు( డజాతశత్రుడు తురంగమ రక్షకు నంపునప్టు భూ 
పవితతియెల్లనుం దెగియె భారతయుద్దమునందు; బాలురం 


దివిరి వధింప( గాదు; కృప దిన్న(దనం బెసంగం జరింపుమీ! 6 


ప్రతిపదార్థం: కవిసిన= ఎదుర్కొనిన; వారితోన్‌= ఆ రాజకుమారులతో; మజీయున్‌= ఇంకనూ; కవ్వడి= అర్జునుడు; ఇట్టులు= 
ఇట్లు; అనున్‌= అన్నాడు; దయా= దయ అనెడు; ధురా= బరువునందు; ప్రవణుండు= ఆసక్తిగలవాడు (దయా పరిపూర్ణుడని అర్థం); 
అజాతశ్నతు(డు= తనకు విరోధులు లేనివాడు, తానుగా ఎవ్వరియందునూ శత్రుత్వం వహించనివాడు, ధర్మరాజు; తురంగమ= 
గుర్రంయొక్క; రక్షకున్‌= రక్షకు; అంపు+అప్హు= పంపేటప్పుడు; భారతయుద్దమునందున్‌ = భారతయుద్దంలో; భూప= రాజులయొక్క; 
వితతి= సమూహం; ఎల్లనున్‌= అంతయూ; తెగియెన్‌= నశించింది; తివిరి= ప్రయత్నించి; పూని; బాలురన్‌= బాలురను, యుద్దంలో 
నశించిన ఆ రాజుల కొడుకులను; వధింపన్‌= చంపగా; కాదు= తగదు; కృపన్‌= దయతో; తిన్న+తనంబు= మంచితనం; ఎస 
గన్‌= ఒప్పగా; చరింపుము+ఈ= నడుచుకొనుమా. 


తాత్సర్యం: ఎదుర్కొనిన ఆ రాజకుమారులతో అర్జునుడు ఇంకా ఈ విధంగా అన్నాడు “దయామయుడైన ధర్మరాజు 
అశ్వ సంరక్షణానికి నన్ను పంపేటప్పుడు 'భారతయుద్దంలో రాజులందరూ నశించారు. నీవు తొందరపడి వారి కొడుకులను 
చంపబోకుము. దయతో మంచితనం ఉట్టిపడేటట్టు నడుచుకొనుము.” 


చ. అవినయమవత్తి నశ్వమున కడ్డము వచ్చిర యేని నీవు బాం 

ధవము దలిర్చ( బల్కి యని దప్పంగ ద్రోవుము; కిన్మమాను; మ 

న్నవచనవృత్తి నాదగుమనంబున నెక్కొని యున్న్మి( జేసి యా 

హవమున కొల్ల నయ్యెద( బ్రియంబులు గా వొకొ! మీకు. బ్రాణముల్‌? 7 
ప్రతిపదార్థం: అవినయ= వినయంలేని; వృత్తిన్‌= ప్రవర్తనతో; అశ్యమునకున్‌= గుర్రానికి; అడ్డము వచ్చిరి+అ= అడ్డం వచ్చినవారే; 
ఏని= అయినప్పటికీ; నీవు; బాంధవము= చుట్టరికం; తలిర్చన్‌= వెల్లడి అయ్యేటట్లుగా; పల్కి= మాటలాడి; అని= యుద్దం; తప్పంగన్‌= 
తప్పిపోయేటట్టుగా; (తోవుము= నిరాకరించుము; కిన్క= (క్రోధం; మానుము= వదలుము; అన్న= అనిన ధర్మరాజుయొక్క; వచన= 
మాటలయొక్క; వృత్తిన్‌= తాత్పర్యం; నా+అది+అగు= నాదైన; మనంబునన్‌= మనస్సులో; నెక్కొని= గట్టిగా నిలిచి; ఉన్కిన్‌+చేసి= 
ఉండటంవలన; ఆహవమునకున్‌= పోరునకు; ఒల్లన్‌+అయ్యెదన్‌= ఒప్పుకొననివాడనయ్యాను; మీకున్‌= మీకు; ప్రాణముల్‌= ప్రాణాలు; 
పియంబులు= (పేమించేవి; కావు+ఒకొ?= కావా ఏమి? 
తాత్పర్యం: వినయం చూపకుండా గుర్రానికి అడ్డుపడినప్పటికీ, నీవు చుట్టరికం వెల్లడయ్యేటట్టు మాటలాడి యుద్దం 

యి యు రా ౧ ఠా 

తప్పిపోయే విధంగా నిరాకరింపుము. (క్రోధం వదలిపెట్టుము” అని చెప్పిన వాక్యార్ణం నా మనస్సులో గట్టిగా 
నిలవటంచేత నేను పోరాటానికి ఒప్పుకొననివాడనయ్యాను. మీకు ప్రాణాలమీద తీపి లేదా ఏమి? 


చ. వలవదు పొం' డనంగ నిలువంబడ కేపున సూర్యవర్మయ 
బ్దలియుని మీందం గ్రూరశరపంక్తి నిగిడ్డినం ద్రుంచెం జిప్పయ 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 297 


మ్ముల నది, యెట్ఞనవ్వు తనమోమనుతమ్మికి లే.తయెండయై 
చెలువము చెన్ను వింతలుగ( జేయగ నా విజయుండు భూవరా! 8 


ప్రతిపదార్థం: వలవదు= పోరు వద్దు; పొండు= వెళ్ళిపోండి; అనంగన్‌= అనగా; సూర్యవర్మ; నిలువంబడక= అంతటితో ఆగక; 
ఏపునన్‌= మిడిసిపాటుతో; ఆ+బలియునిమీ(దన్‌= శక్తిమంతుడిమీద, ఆ అర్జునుడిమీద; [కూర= భయంకరమైన; శర= 
బాణాలయొక్క; పంక్తిన్‌= వరుసను; నిగిడ్చినన్‌= ప్రయోగించగా; భూవరా!= రాజా! ఆ విజయుండు= ఆ అర్జునుడు; ఎజ్జనవ్వు= 
కోధంవలన కలిగిన నవ్వు; తన= తనయొక్క; మోము= ముఖం; అను= అనెడి; తమ్మికిన్‌= పద్మమునకు; లేంత+ఎండ+ఐ= 
లేత ఎండై; చెలువము= సౌందర్యంయొక్క; చెన్ను= విలాసం; వింతలు+కన్‌= ఆశ్చర్యకరంగా; చేయంగన్‌= చేయగా; చిప్ప= 
చిప్పవంటి మొనలుగల; అమ్ములన్‌= బాణాలతో, అర్హచం[ద్ర బాణాలతో; అది= సూర్యవర్మ ప్రయోగించిన బాణముల పరంపరను; 
తుంచెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: పోరువద్దు. వెళ్ళిపొండి” అని అనగా సూర్యవర్మ అంతటితో ఆగకుండా పొగరుతో అర్జునుడిమీద 
పుంఖానుపుంఖంగా బాణాలు ప్రయోగించాడు. జనమేజయా! అప్పుడు అర్జునుడు (కోధంవలన కలిగిన నవ్వు తన 
ముఖపద్మానికి లేత ఎండవలె దాని అందాన్ని ఆశ్చర్యకరంగా చేయగా, సూర్యవర్మ ప్రయోగించిన బాణ పరంపరను, 
అర్హచంద్రబాణాలతో ముక్కలు ముక్కలుగా చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడ. 9 
తాత్సర్యం: ఆ సమయంలో 
తే. సూర్యవర్ముని తమ్ముండు శూరవరుండు | కేతువర్మ గాండీవిపై శాతబాణ 
వృష్టి గురియుచు నుద్దురవేగ మొప్ప । నన్న గడచి బె ట్టడరిన నన్నరుండు. 10 


ప్రతిపదార్థం: సూర్యవర్ముని= సూర్యవర్మయొక్క; తమ్ముండు; శూర= శూరులయందు; వరు(డు= (శ్రేష్టుడు; కేతువర్మ; గాండీవిపైన్‌= 

అర్జునుడిమీద; శాత= వాడి అయిన; బాణ= బాణాలనెడు; వృష్టిన్‌= వానను; కురియుచున్‌= కురిపిస్తూ; ఉద్దుర= దృఢమైన; 

వేగము= వేగం; ఒప్పన్‌= ఒప్పగా; అన్నన్‌= అన్నను; కడచి= మించి, దాటి; బెట్టు= దిట్టతనంతో; అడరినన్‌= విజృంభించగా; 

ఆ+నరుండు= ఆ అర్జునుడు. 

తాత్పర్యం: సూర్యవర్మ తమ్ముడూ, వీరశ్రేష్టుడూ అయిన కేతువర్మ అర్జునుడిమీద నిశిత బాణవర్షం కురిపిస్తూ 
జ ళ్‌ మ. | 

మహావేగంతో అన్నను మించి ముందుకు వచ్చి దిట్టతనంతో చెలరేగగా ఆ అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అతని నొదుంగ నేయుటయు, నాతని తమ్ముడు చండ విక్రమో 
ద్ధతి ధృతవర్మ నాము. డతిదారుణ సాయకపంక్తి సత్వరా 
తతగతి( బర్వ( జేయుచు. బృథాసుతు( దాంకిన మెచ్చు వచ్చి య 
య్యతిరథవర్యు( డప్పుడు తదంగము లేయంగ నొల్లకుండుటన్‌. 11 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతనిన్‌= కేతువర్మను; ఒదుంగన్‌= తొలగిపోవగా, యుద్దరంగంనుండి వెళ్ళేటట్టుగా; ఏయుటయున్‌= బాణప్రయోగం 
చేయగా; ఆతని= కేతువర్మయొక్క; తమ్ము(డు; ధృతవర్మ= ధృతవర్మ అనే; నాము(డు= పేరుగలవాడు; చండ= తీవ్రమైన; 
విక్రమ= పరాక్రమంయొక్క; ఉద్దతిన్‌= గర్వంతో; అతి= మిక్కిలి; దారుణ= ఘోరమైన; సాయక= బాణాలయొక్క; పంక్తిన్‌= 
వరుసను; సహ+త్వరా= వేగంతో కూడిన; ఆతత= విసృతమైన; గతిన్‌= ప్రకారంగా; పర్వన్‌+చేయుచున్‌= వ్యాపింపజేస్తూ; పృథా= 
కుంతియొక్క; సుతున్‌= కుమారుడు అర్జునుడిని; తాంకినన్‌= ఎదుర్కొనగా; అప్తుడు= ఆ సమయంలో; ఆ+అతిరథ= ఆ 
అతిరథులలో; వర్యుండు= శ్రేష్టుడు; మెచ్చు= మెప్పు; వచ్చి= పుట్టి; తద్‌= ధృతవర్మయొక్క; అంగములు= అవయవములు; 
ఏయంగన్‌= గురిగా బాణాలు ప్రయోగింపగా; ఒల్లక= ఇష్టపడక; ఉండుటన్‌= ఉండటంచేత. 

తాత్సర్యం: కేతువర్మ రణరంగంనుండి తొలగిపోయేటట్టుగా బాణాలు ప్రయోగించాడు. అంత కేతువర్మ తమ్ముడు 
ధృతవర్మ మహాపరాక్రమ గర్వంతో తీవ్రవేగంగా బాణాలు అఖండంగా వేస్తూ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు 
అతడి యుద్దనైపుణ్యాన్ని మెచ్చి అతడి శరీరావయవాలు గురిగా బాణాలు వదలటానికి మనస్కరించకుండా ఉన్నాడు. 


చ. శరములుద్రుంప, నాతండు వెసన్‌ బలునారసముల్‌ నిగిడ్డెన 
న్నరుపయి; నా బలిష్టుండు మనంబున. గొండొక యల్క పుట్టి య 
న్నరవరసూతి పేరురమునం బదితూపులు గ్రుచ్చె; దానికిం 
దెరలక యక్కునూరుండును దీవ్రశరంబుల. జేయి నొంచినన్‌. 12 


ప్రతిపదార్థం: శరములు= బాణాలు మాత్రం; త్రుంపన్‌= ఖండింపగా; అతండు= ఆ ధృతవర్మ; వెసన్‌= శీఘ్రంగా; ఆ+నరుపయిన్‌= 
ఆ అర్జునుడిమీద; పలు= అనేకములైన; నారసముల్‌= బాణాలను; నిగిడ్బెన్‌= ప్రయోగించాడు; ఆ బలిష్టుండు= బలవంతుడైన 
ఆ అర్జునుడు; మనంబునన్‌= మనస్సునందు; కొండొక= కొంచెం; అల్క= కోపం; పుట్టి= పుట్టగా; ఆ నరవర= ఆ రాజుయొక్క; 
సూతి= బిడ్డయొక్క; పేరు= విశాలమైన; ఉరమునన్‌= రొమ్ముమీద; పది తూపులు= పదిబాణాలు; (గ్రుచ్చెన్‌= నాటాడు; దానికిన్‌= 
ఆ బాణప్రయోగానికి; తెరలక= వెనుకంజవేయక; ఆ కుమారుండును= ఆ రాజపుత్రుడునూ; తీవ్ర= వాడి అయిన; శరంబులన్‌= 
బాణాలతో; చేయి= చేతిని; నొంచినన్‌= కొట్టి బాధించగా. 


తాత్పర్యం: అర్జునుడు ధృతవర్మ వేసిన బాణాలనుమాత్రం ఖండించాడు. అతడు వేగంగా అర్జునుడిమీద అనేక 
బాణాలు ప్రయోగించాడు. దీనితో అర్జునుడికి కొంచెం కోపం వచ్చింది. అతడు ఆ రాచబిడ్డ రొమ్ముమీద పది బాణాలు 
నాటుకొనేటట్టు చేశాడు. రాజపుత్రుడైన ధృతవర్మకూడా వాడితూపులతో అర్జునుడి చేతిని కొట్టి బాధించాడు. 


ఆ. _ ముష్టి సడలి చోద్యముగను గాండివ మిల(। బడిన నా త్రిగర్తబలము దెసలు 
చెలంగ నార్జె; నందు. జేయంగంగల యోధు । లక్కుమారవర్యు నవులం ద్రోచి. 13 


ప్రతిపదార్థం: ముష్టి= పిడికిలి పట్టు; సడలి= తప్పి; చోద్యముగను= ఆశ్చర్యకరంగా; గాండివము= గాండీవం; ఇలన్‌= భూమిమీద; 
పడినన్‌= పడగా; ఆ (త్రిగర్తా ఆ దేశానికి చెందిన; బలము= సైన్యం; దెసలు= దిక్కులు; చెలంగన్‌= మార్రోగగా; ఆర్బెన్‌= 
పెద్దగా అరచారు; అందున్‌= ఆ సైన్యంలో; చేయంగన్‌+కల= సమర్ధులైన; యోధులు= వీరులు; ఆ కుమార= ఆ రాజపుత్రులలో; 
వర్యున్‌= (శ్రేషుడిని; అవులన్‌= అవతలకు; త్రోచి= నెట్టి వైచి. 

తాత్సర్యం: అర్జునుడి పిడికిలి పట్టుతప్పి గాండీవం భూమిమీద పడింది. దానిని చూచిన త్రిగర్త సైన్యం దిక్కులు 
మా(రోగేటట్టుగా పెద్దగా అరచింది. ఆ సైన్యంలో సమర్ధులైన వీరులు కొందరు ధృతవర్మను అవతలికి నెట్టివైచి. 

౧ అ ఎ (cr భు 

(తరువాతి పద్యంతో అన్వయం). 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 299 


తే. “ఇంద్రధనువు చందంబున నెసక మెసంగు । గాండివము పాటు గంటిరే; చండవిక్ర 
మాభిరాముండు గాండీవి యన్న పలుకు । లకు మహోగ్రత సూప నొల్లండు గాక. 14 


ప్రతిపదార్థం: ఇంద్ర= ఇంద్రుడియొక్క; ధనువు= ధనుస్సు; చందంబునన్‌= వలె; ఎసకమెసంగు= ఒప్పు అతిశయించే; గాండివము= 
గాండీవంయొక్క; పాటు= పతనం, దుర్గతి; కంటిరి+ఏ= చూచారా; గాండీవి= అర్జునుడు; చండ= తీవ్రమైన; విక్రమ= 
పరాక్రమంచేత; అభిరాముండు= మనోహరుడు; అన్న= అన్న అయిన ధర్మరాజుయొక్క; పలుకులకున్‌= మాటలవలన; మహత్‌= 
గొప్ప; ఉగ్రత= (క్రోధము, భయంకరత్వం; చూపన్‌= చూపగా; ఒల్లండు+కాక= ఇష్టపడడుగాని. 


తాత్సర్యం: 'ఇంద్రధనుస్సువలె అతిశయించే గాండీవ పతనం చూచారా! అర్జునుడు తీవ పరా(క్రమంవలన లోకానికి 
మనోహరుడైనవాడు అన్న ధర్మరాజు పలికిన మాటకు కట్టువడి మాటకు తన వాడినీ వేడినీ చూపటానికి ఇష్టపడటం 
లేదు కాని. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఉ. నిక్కపుంగిన్మవచ్చిన ననిన్‌ నొసలం గనుచూపు, వింటి పా 
టక్కట! రిత్తవోవునె? నృపాత్మజులం దెగటార్డు నీత డిం 
దొక్క(డుం ద్రిక్కకుండ; మన మొప్పమి చూడంగనేల? మున్న పే 
రుక్కున( దా(కు టొప్పు' నని యొక్కట నర్గును నాక్రమించినన్‌. 15 


ప్రతిపదార్థం: నిక్కము= నిజమైన; కిన్క= కోపం; వచ్చినన్‌= పుట్టితే; ఈత(డు= ఈ అర్జునుడు; నొసలన్‌= నుదుటియందు; 
కను= కంటిని; చూపున్‌= చూపును; వింటి= విల్లుయొక్క, గాండీవంయొక్క; పాటు= పతనం; రిత్త+పోవును+ఎ?= వ్యర్థమగునా!; 
ఇందున్‌= ఈ పక్షమున; ఒక్కండున్‌= ఒకడు కూడా; త్రిక్కక+ఉండన్‌= మిగలకుండా; నృప= రాజుయొక్క; ఆత్మజులన్‌= 
కుమారులను; తెగటార్చున్‌= చంపును; మనము= మనం; ఒప్పమి= కీడు, వినాశం; చూడంగన్‌+ఏల?= చూడటం దేనికి? 
మున్ను+అ= ముందుగానే; పేరు+ఉక్కునన్‌= మహాశక్తితో; తాకుట= ఎదుర్కొనటం; ఒప్పున్‌= తగును; అని; ఒక్కటన్‌= 
ఒక్కసారిగా; అర్జునున్‌= అర్జునుడిని; ఆ(క్రమించినన్‌= చుట్టుముట్టగా, ఎదుర్కొనగా. 


తాత్పర్యం: అర్జునుడికి నిజంగా కోపంవస్తే నొసటియందు మూడోకన్ను చూపిస్తాడు. గాండీవం భూమిమీద పడటం 
ఊరికేపోదు. మన పక్షంలోని రాజకుమారులను ఒక్కడు కూడా మిగలకుండా ఇతడు సంహరిస్తాడు. మనం ఆ వినాశనాన్ని 
మన కనులార చూడటం దేనికి? ముందుగానే మనం మన బలమంతా చూపి అతడిని ఎదుర్కొనటం మంచిది" అని 
అర్జునుడిని ఒక్కసారిగా ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. అటమున్న గాండివం బు । తృటరయమున నెత్తి కోపదహనుం డత్యు 
ద్హటమూర్తి. దాల్జెనన మి । క్కుటమై కడగంటి కెంపు గొమరారంగన్‌. 16 
ప్రతిసదార్థం: అటమున్ను+అ= అంతకుముందే; ఉత్కట= అధికమైన; రయమునన్‌= వేగంతో; గాండివంబు= గాండీవాన్ని; 


ఎత్తి= పైకెత్తి; కోపదహనుండు= కోపాగ్ని; అతి= మిక్కిలి; ఉద్భట= భయంకరమైన; మూర్తిన్‌= రూపాన్ని; తాల్చెన్‌= ధరించాడు; 
అనన్‌= అనగా; మిక్కుటము+ఐ= అధికమై; కడ+కన్ను+కెంపు= కనుగొలుకుల ఎరుపు; కొమరారంగన్‌= సొంపారగా. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 955 


సహితంబు+ఐన= గుర్రాలతో, సారథితో కూడుకొన్న; రథ, సహ(స్రంబును= రథాలు వెయ్యింటిని; రమ్య, భూషణ+అలంకృత, 
స్తీ, సహస్రంబున్‌= అందమైన ఆభరణాలచే అలంకరింపబడిన స్త్రీలను వెయ్యిమందిని; కాంచన, శిబికా, సహ(స్రంబును= 
బంగారు పల్లకీలు వెయ్యింటిని; చిత్ర, లలిత, గతిన్‌= చిత్రమూ, మనోహరమూ అయిన నడకతో; ఒప్పు= శోభిల్లు: ఏనూయు, 
గాడిదలను= ఐదువందల గాడిదలను; సింధు, బాహ్లిక, పారసీక, జాతము+ఐన= సింధు బాహ్లిక కాంభోజ పారసీక దేశాలలో 
పుట్టిన; తురగ, శత, సహ(స్రము= గుర్రాలు నూరువేలను; లక్ష, గోధనంబున్‌= లక్ష గోరూప ధనాన్ని; అధిక, ఘోర, వీర, 
దర్శ, యుక్తులు+ఐన= మిక్కిలి భయంకరమైన వీరగర్వంచే కూడుకొన్న; దశ, లక్ష, దాశార్హ వరులన్‌= పదిలక్షలమంది దాశార్హ 
వీరశ్రేష్టులను; వామనుండు= శ్రీకృష్ణుడు, అరణము+ఇచ్చెను= అత్తవారింటికి పంపిన ఆడపడుచులకు ఇచ్చే కానుకగా 
ఇచ్చాడు. 


తాత్సర్యం: ఎడతెగకుండా కారుతున్న మదజలంచేత తడిసిన చెక్కిళ్ళు గల ఏనుగులు వెయ్యింటిని, బంగారుతో 
రత్నాలతో రూపొంది, గుర్రాలతో సారథితో కూడుకొన్న రథాలు వెయ్యింటిని, అందమైన ఆభరణాలతో అలంకరించిన 
స్త్రీలను వెయ్యిమందిని, బంగారు పల్లకీలను వెయ్యింటిని, చిత్రమై అందమైన నడకతో ఒప్పే గాడిదలు అయిదు 
వందలను, సింధు బాహ్హిక కాంభోజ పారశీకదేశాలలో పుట్టిన గుర్రాలను నూరువేలను; ఆవులు ఒక లక్షను, 
మహాభయంకరమైన వీరగర్వం కల దాశార్హవీరులను పదిలక్షలమందిని - శ్రీకృష్ణుడు అరణంగా ఇచ్చాడు. 


క. క్రమమునను గొంతిదేవిని। యమనందను భీము గవల నాద్రౌపది ను 

త్తమరత్నాభరణాదుల | నమర(గ వేర్వేటి నెయ్యు( డయి పూజించెన్‌. 222 
ప్రతిపదార్థం: క్రమమునను= వరుసగా; గొంతిదేవిని= కుంతీదేవిని; యమ, నందనున్‌=ధర్మరాజును; భీమున్‌= భీముని; 
కవలన్‌= నకుల సహదేవులను; ఆ, [ద్రౌపదిన్‌= ఆ (ద్రౌపదిని; ఉత్తమ, రత్న+ఆభరణాదులన్‌= (శ్రేష్టములైన రత్నాభరణాలతో; 
వేరు+వేణు+అ= వేరువేరుగా; నెయ్యుండు+అయి= స్నేహితుడై; అమరంగన్‌= ఒప్పగా; పూజించెన్‌. 
తాత్సర్యం: [క్రమంగా కుంతీదేవిని, ధర్మరాజును, భీముడిని, కవలలను, ద్రౌపదిని శ్రేష్టాలైన రత్నాభరణాలతో 
వేరువేరుగా పూబించాడు. 


వ. మటియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్డునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం 
జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత. 223 


ప్రతిపదార్థం: మజటియున్‌= ఇంకను; బలదేవ+ఆది; యాదవ, ముఖ్యులు+ఎల్లన్‌= బలరాముడు మొదలైన యాదవ 
ప్రముఖులంతా; సుభద్రా+అర్జునులన్‌= సుభద్రను అర్జునుని; పూజించి= పూజించి; పాండవులచేతన్‌= పాండుకుమారులచేత; 
ప్రతిపూజితులు+ఐ= ఎదురు పూజింపబడినవాళ్ళయి; ద్వారవతికిన్‌= ద్వారవతికి; చనిరి= వెళ్ళారు; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; 
ఇంద్ర, నందనుతోడి= అర్జునునితో; ఇష్ట, వినోదంబులన్‌= ఇష్టములైన వినోదాలతో; ఇంద్రప్రస్థ, పురంబునన్‌= ఇం(ద్రప్రస్థపురంలో; 
ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అటుపై. 


తాత్సర్యం: బలరాముడు మొదలైన యాదవ ప్రముఖులంతా సుభద్రార్హునులను పూజించి, పాండవులచేత బదులు 
పూజలు అందుకొని ద్యారవతికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి ఇంద్రప్రస్టంలో ఇష్ట వినోదాలలో ఉన్నాడు. 
తరువాత. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అంతకుముందే భూమిమీద పడిన గాండీవాన్ని మహావేగంగా పైకి తీసికొని కోపాన్ని భయంకరాకారం 
ధరించిందా? అనేటట్టుగా కడగన్నులలో ఎరుపు సొంపారగా. (తరువాతి వచనంతో అన్వయం) 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. ఆబీభత్సుండు 17 
తాత్సర్యం: ఆ అర్జునుడు (తరువాతి పద్యంతో అన్వయం) 


క. పిడుగులు వడిం బె క్కొక్కటం। బడియెడు నన దొరంగ6 జేసి. బటు విశిఖము ల 
ప్పుడు మేదిని దోంపద చె । ప్పెడు కొల(దియె రథికవరుల పీనుంగు పెంటల్‌. 18 


ప్రతిపదార్థం: పిడుగులు; పెక్కు= అనేకములు; వడిన్‌= వేగంగా; ఒక్కటన్‌= ఒక్కమారుగా; పడియెడున్‌= పడుతున్నాయో; 
అనన్‌= అనగా; పటు= వాడియెన; విశిఖములు= బాణాలు; తొరంగన్‌+చేసెన్‌= విడిచాడు; అప్పుడు= ఆ సమయంలో; మేదిని= 
భూమి; తోయదు+అ= కనబడనే లేదు; రథిక= రథ యజమానులలో; వరుల= శ్రేష్టులైన వారియొక్క; పీనుగు పెంటల్‌= శవాల 
కుప్పలు; చెప్పెడు= ఇన్నీ అన్నీ అని చెప్పేటటువంటి; కొల(ది+ఎ= స్థితియా, విధమా. 

తాత్సర్యం: ఎన్నో పిడుగులు ఒక్కసారిగా పడుతున్నాయనేటట్టుగా వాడి బాణాలు ప్రయోగించాడు. అవి అంతటా 
పడటంవలన భూమి కనబడనేలేదు. ఇక రథికశ్రేష్టుల పీనుగుల (ప్రోగులు ఇన్నీ అన్నీ చెప్పే స్థితి కూడా లేదు. 


విశేషం: అలం: ఉత్రేక్ష, 


శా ఆ యుగ్రోద్ధతి చూచి పెల్ముటి త్రిగర్హానీకముల్‌ నల్గడం 
బాయం బాటి(; దదాపు ' లేము దగ నీపం పోపి సద్ధక్తిమైం 
జేయంగా( బనిగొమ్ము; పేర్మిగ మముం జేకొమ్ము సమ్యగ్ణయా 
శ్రీయుక్తా! యనినన్‌ ధనంజయుడు గాచెన్‌ వారినెల్లం గృపన్‌. 19 


ప్రతిపదార్థం: (త్రిగర్త= (త్రిగర్త దేశంయొక్క; అనీకముల్‌= సేనలు; ఆ+ఉ(గ్ర= ఆ భయంకరమైన; ఉద్దతి= విజృంభణం; చూచి; 
పెల్కుణీ= భయపడి; నలు+కడన్‌= నాలుగు దిక్కులయందు; పాయన్‌= చెల్లాచెదరయ్యేటట్టుగా; పాటెన్‌= పారిపోయారు; 
తద్‌= ఆ పారిపోయిన సేనలయొక్క; ఆప్తులు= మిత్రులు? ముఖ్యులు?; సమ్యక్‌= పరిపూర్ణమైన; దయా= దయ అనెడి; శ్రీ= 
లక్ష్మితో; యుక్తా!= కూడినవాడా!= ఏము= మేము; నీ= నీయొక్క; పంపు= ఆజ్ఞ ఓపి= అప్రమత్తతతో ఉండి; సత్‌+భక్తి+మైన్‌= 
ఉత్తమ భక్తితో; తగన్‌= అనుకూలంగా; చేయంగాన్‌= చేయగా; పనికొమ్ము= నియోగించుము; మమున్‌= మమ్ము; పేర్మిగన్‌= 
(ప్రేమగా; చేకొమ్ము= ఆదరించుము; అనినన్‌= అనగా; ధనంజయుండు= అర్జునుడు; కృపన్‌= దయతో; వారిన్‌+ఎల్లన్‌= 
వారినందరినీ; కాచెన్‌= కాపాడాడు. 


తాత్పర్యం: అర్జునుడు భయంకర విజృంభణాన్ని చూచి భయపడి త్రిగర్త సేనలు చెల్లాచెదరై నాలుగు దిక్కులకు 
పారిపోయాయి. ఆ సేనలలోని ముఖ్యులు పరిపూర్ణ దయాసంపన్నా! మేము మో ఆజ్ఞను పరాకులేకుండా సద్భక్తితో 
అనుకూలంగా చేసేటట్టుగా నియోగించుము. (ప్రేమతో మమ్ము ఆదరించుము'” అని అన్నారు. అర్జునుడు వారినందరిని 
దయతో కాపాడాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 301 


వ. అట్లు వెనుకొనక నిలిచి, యెలుంగెత్తి, వారలతో 'మీ రిట్లు ప్రాణంబులు గాచికొనుండు; నా పంచిన పనిసేయం 
బుద్ది గలిగి సుఖులరై యుండుం' డని పలికి యయ్యశ్వంబు ననుసరించె; నది క్రమగతిం బ్రాగ్టోతిష 


పురపరిసరంబునకుం బోయిన, దాని తెబం గాకర్ణించి. 20 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; వెనుకొనక= వెంబడించక; నిలిచి= ఉన్నచోటనే ఉండి; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; వారలతోన్‌= 
వారితో; మీరు; ఇట్టు= ఈ విధంగా; ప్రాణంబులు= ప్రాణాలు; కాచికొనుండు= కాపాడుకొనండి; నా పంచిన= నేను ఆజ్ఞాపించిన; 
పని; చేయన్‌= చేయగా; పూని= తలపెట్టి; బుద్ది= వివేకం; కలిగి; సుఖులరు+ఐ= సుఖం కలిగినవారై; ఉండు(డు= (బ్రతకండి; 
అని; పలికి= చెప్పి; ఆ అశృంబున్‌= ఆ గుర్రాన్ని; అనుసరించెన్‌= వెంబడించాడు; అది= ఆ గుర్రం; క్రమ= సక్రమమైన; గతిన్‌= 
గమనంతో; ప్రాగ్గ్యోతిష= (ప్రాగ్గోతిషమనే; పుర= పట్టణంయొక్క; పరిసరంబునకున్‌= సమీప (ప్రదేశానికి; పోయినన్‌= వెళ్ళగా; 
దాని= ఆ గుర్రంయొక్క; తెజంగు= వృత్తాంతం; ఆకర్షించి= విని. 


తాత్పర్యం: ఆ విధంగా అర్జునుడు ఆ సేనలను వెంబడించకుండా ఉండి వారితో “మీరు ఈ విధంగా ప్రాణాలు 


కాపాడుకొనండి. నేను ఆజ్ఞాపించిన పని చేస్తూ బుద్దికలిగి సుఖంగా ఉండండి' అని చెప్పి ఆ యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు. 
అది సక్రమంగా నడుస్తూ ప్రాగ్యూతిషపురం దగ్గరకు వచ్చింది. దాని సమాచారం విని. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, భగదత్తతనయుండు బాహుగర్వంబున । బాల్యసిద్ధం బగు లౌల్యమునను 
బురి నిర్గమించి యత్తురగంబు వెలిపించి । కొని పోవ( గాంచి యర్జునుండు గాండి 
వము సజ్యముగం జేసి వాలమ్ములొక్కట । నక్కుమారునిమీ(ద( బెక్కుగురియ 
నవ్వజ్రదత్తుండు నొవ్వు దన్మిన దాని । నచ్చట దిగ ద్రావి చొచ్చి బురము 


తే. సత్వరంబుగ నటు సొచ్చి సామజంబు(। బన్నంగాం బంచి వెస నెక్కిబలము. జలము 
వీళయును నొప్ప నన్నరు( దా(కి శాత । ఘన శరంబులు పరంగించె. గౌరవేంద్ర! 21 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= కౌరవులలో శ్రేష్టుడా!, జనమేజయా!; భగదత్త= భగదత్తుడియొక్క; తనయుండు= కొడుకు 
వ(జ్రదత్తుడు; బాహు= భుజబలంవలన కలిగిన; గర్వంబునన్‌= గర్వంతో; బాల్య= కుర్రతనంవలన; సిద్దంబు= కలిగినది; అగు= 
అయిన; లౌల్యమునను= చాపల్యంతో; పురిన్‌= పట్టణం నుండి; నిర్గమించి= వెలువడి; ఆ తురగంబున్‌= ఆ యజ్ఞాశ్వమును; 
వెలిపించి= రక్షణ వలయమునుండి బయటికి రప్పించి; కొనిపోవన్‌= తీసికొనిపోగా; అర్జునుండు; కాంచి= చూచి; గాండివము= 
గాండీవాన్ని; సజ్యముగన్‌= ఎక్కు పెట్టినదిగా; చేసి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; వాలు+అమ్ములు= వాడియైన బాణాలు; పెక్కు= 
అనేకములు; ఆ కుమారునిమీ(దన్‌= ఆ రాజపుత్రుడిమీద; కురియన్‌= కురిపించగా; ఆ వజ్రదత్తుండు= ఆ వ(జదత్తుడు; 
నొవ్వు= బాధ; తన్కినన్‌= ఎక్కువకాగా; దానిన్‌= ఆ యజ్ఞాశ్యమును; అచ్చటన్‌= అక్కడ; దిగ(ద్రావి= విడిచి; పురము= పట్టణం; 
చొచ్చెన్‌= (ప్రవేశించాడు; అటు= ఆ విధంగా; చొచ్చి= (ప్రవేశించి, సామజంబున్‌= ఏనుగును; సత్వరంబుగన్‌= వేగంగా; పన్నం 
గాన్‌= సిద్దం చేయగా; పంచి= ఆజ్ఞాపించి; వెసన్‌= తొందరగా; ఎక్కి; బలమున్‌= బలమూ; చలమున్‌= పట్టుదల; వీ(ీకయును= 
పరా(క్రమమునూ, ఉత్సాహమునూ; ఒప్పన్‌= ఒప్పగా; ఆ నరున్‌= ఆ అర్జునుడిని; తాంకి= ఎదుర్కొని; శాత= వాడి అయిన; 
ఘన= గొప్పవి అయిన; శరంబులు= బాణాలు; పర(గించెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: జనమేజయా! భగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడు భుజబలగర్వంవలన, బాల్యచాపల్యంవలన నగరంనుండి 
వెలువడి ఆ గుర్రాన్ని సైనిక వలయం నుండి బయటికి రప్పించి తీసికొనిపోయాడు. అది చూచి అర్జునుడు గాండీవం 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎక్కుపెట్టి ఒక్కసారిగా వజ్రదత్తుడిమీద వాడి బాణాలు ఎన్నో ప్రయోగించాడు. వాటివలన బాధ ఎక్కువై, ఆ 
రాజకుమారుడు గుర్రాన్ని వదలి పట్టణం (ప్రవేశించాడు. వెంటనే ఏనుగును యుద్దానికి సన్నద్దం చేయండని ఆజ్ఞాపించాడు. 
తొందరగా ఏనుగు నెక్కి వచ్చి బలమూ, పట్టుదలా, పరాక్రమమూ ఒప్పుతుండగా అర్జునుడిని ఎదుర్కొని అతడిమీద 
గొప్ప గొప్ప వాడిబాణాలు ప్రయోగించాడు. 


క. నడుమన వానిం బార్జుండు । పొడిగా నేయంగ6గనలి భూపకుమారుం 
డడరించె. దోమరంబులు । గడు. బె క్కవి మిడుత కదుపు గతి. గవియంగన్‌. 22 


ప్రతిపదార్థం: పార్టుండు= అర్జునుడు; వానిన్‌= ఆ బాణాలను; నడుమన్‌+అ= మధ్యలోనే; పొడి+కాన్‌= పొడి అయ్యేటట్టుగా; 
ఏయంగన్‌= బాణాలు వేయగా; భూప= రాజుయొక్క, భగదత్తుడియొక్క; కుమారుండు= కొడుకు; కనలి= కోపించి; తోమరంబులు= 
చిల్లకోలలు, చెవివంటి వంకర మొనలుగల బాణాలు; పెక్కు= అనేకములు; కడున్‌= మిక్కిలి; అడరించిన్‌= ప్రయోగించాడు; అవి= 
వ(జ్రదత్తుడి బాణాలు; మిడుత= మిడుతలయొక్క; కదుపు= గుంపు; గతిన్‌= వలె; కవియన్‌+కన్‌= (క్రమ్మగా. 


తాత్పర్యం: అర్జునుడు మధ్యలోనే వజ్రదత్తుడి బాణాలు పొడి పొడి చేశాడు. అప్పుడు ఆ రాజపుత్రుడు (క్రోధం 
వహించి ఎన్నో చిల్లకోలలు ప్రయోగించాడు. అవి మిడుతలదండువలె అర్జునుడిని పొదివినవి. 


నిశేషం: అలం: ఉపమ. 


ఆ. అనల శిఖలు వోని యమ్ములగమి వాని । రూపుమాపి యన్నరుండు వాడి 
లేని దొడ్డ తూయు లేనింటిం దొడి రాచ । కొడుకు నేసెం దూలి పుడమి గూల. 23 


ప్రతిపదార్థం: ఆ నరుండు= ఆ అర్జునుడు; అనల= అగ్నియొక్క; శిఖలు+పోని= జ్వాలలవంటి; అమ్ముల= బాణాలయొక్క; 
గమిన్‌= సమూహంతో; వానిన్‌= ఆ చిల్లకోలలను; రూపుమాపి= రూపం లేకుండా చేసి, నాశంచేసి; వాండి= వాడి; లేని; దొడ్డ= 
పెద్దవైన; తూపులు= బాణాలు; ఏనింటిన్‌= అయిదింటిని; తొడి= తొడిగి; తూలి= ఒక (ప్రక్కకు (వాలి; పుడమిన్‌= నేలమీద; 
కూలన్‌= పడగా; రాచకొడుకున్‌= రాజపుత్రుడైన వ(జదత్తునిమోద; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడు అగ్నిజ్వాలలవంటి బాణాలతో వజ్రదత్తుడి బాణాలను అడ పొడ కానరాకుండా 
చేశాడు. వాడిలేని పెద్ద బాణాలను ఐదింటిని ప్రయోగించి రాజపుత్రుడైన వజ్రదత్తుడు తూలి నేలమీద పడేటట్టు 
చేశాడు. 


క కూలియు నీడంబోవక । బాలుడు రయమార దంతిపైకిం జని దో 
ర్లీల మెజియ నరు బటు శర । జాలంబులం బొదివె గగనచరు లగ్గింపన్‌. 24 


ప్రతిపదార్థం: బాలుండు= వజ్రదత్తుడు; కూలియున్‌= నేలమీద పడినప్పటికీ; ఈడన్‌+పోవక= వెనుదీయక; రయము+ఆరన్‌= 

వేగం అతిశయిల్లగా; దంతిపైకిన్‌= ఏనుగు మీదికి; చని= వెళ్ళి; దోస్‌+లీల= భుజబల విలాసం; మెజయన్‌= (ప్రకాశించగా; గగన 
చరులు= దేవతలు; అగ్గింపన్‌= పొగడగా; పటు= శక్తిమంతాలైన; శర= బాణాలయొక్క; జాలంబులన్‌= సమూహాలతో; పొదివెన్‌= 
కప్పాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 303 


తాత్పర్యం: నేలమీద పడినప్పటికీ వజ్రదత్తుడు వెనుకంజవేయక మహావేగంతో ఏనుగు నెక్కి, భుజబలవిలాసం వెల్లడి 
కాగా, దేవతలు స్తుతించేటట్లు అర్జునుడిని బలమైన బాణాలతో కప్పివేశాడు. 


చ. అతడును దీవ్రబాణముల నా భగదత్త తనూజు దంతి నా 

వృతముగ జేసి; నట్లు పృథివీవర నందన! యేమి చెప్పుదున్‌; 

శతమఖ పుత్రుతోడ దివసత్రయ ముగ్రరణం బొనర్జె; న 

ద్దుత మెస(గం జతుర్దదినముం దెగునంతకు( బోరె ధీరతన్‌. 25 
ప్రతిపదార్థం: పృథివీవర= భూపతియొక్క; నందన!= కుమారా! జనమేజయా!; అతండును= ఆ అర్జునుడునూ; తీవ్ర= వాడిఅయిన; 
బాణములన్‌= బాణాలతో; ఆ భగదత్త= ఆ భగదత్తుడియొక్క; తనూజ= కుమారుడియొక్క (వ(జ్రదత్తుడి); దంతిన్‌= ఏనుగును; 
ఆవృతముగన్‌+చేసెన్‌= కప్పబడినదానినిగా చేశాడు; ఏమి= ఏమని; చెప్పుదున్‌= చెప్పుతాను; అట్టు= ఆ విధంగా; శతమఖ= 
ఇం[ద్రుడియొక్క; పుత్రుతోడన్‌= కొడుకైన అర్జునుడితో; దివస త్రయము= మూడు రోజులు; ఉగ్ర= భయంకరమైన; రణంబు= 
యుద్దం; ఒనర్చెన్‌= చేశాడు; అద్భుతము= ఆశ్చర్యం; ఎసంగన్‌= అతిశయించగా; చతుర్జదినమున్‌= నాలుగవ రోజుకూడా; 
తెగు+అంతకున్‌= ముగిసేవరకు; ధీరతన్‌= ధైర్యంతో; పోరెన్‌= పోరాడాడు. 
తాత్పర్యం: జనమేజయా! అర్జునుడు వాడిబాణాలతో వజ్రదత్తుడి ఏనుగును కప్పివేశాడు. ఇక చెప్పటానికి ఏమున్నది? 
అతడు అర్జునుడితో మూడు రోజులు భయంకర యుద్ధం చేశాడు. ఆశ్చర్యకరంగా నాలుగవ రోజు ముగిసేవరకు 
పోరాడాడు. 


వ. తెగియెడు సమయంబున. 26 


ప్రతిపదార్థం: తెగియెడు= ముగిసే; సమయంబునన్‌= సమయంలో. 


తాత్సర్యం: నాలుగవరోజు ముగిసేటప్పటికి, (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. అక్కుమారు(డేచి 'యర్జున! యర్జున! యేను గలుగ నీకు నెందు. బోవ 
వచ్చు? వృద్దు(డైనవా(డు గావున( దండ్రి; సమసె; నట్లు నన్ను సమతె బేల! 27 


ప్రతిపదార్థం: ఆ కుమారుండు= ఆ రాజకుమారుడు; ఏచి= చెలరేగి; అర్జున! అర్జున!; ఏను= నేను; కలుగన్‌= ఎదుటపడిన; 
నీకున్‌= నీకు; ఎందున్‌= ఎక్కడకు; పోవన్‌= పోవగా; వచ్చున్‌?= సాధ్యమగును!; తండ్రి= మా తండ్రి అగు భగదత్తుడు; వృద్దు( 
డు= ముదునలి; ఐనవాండు= అయినాడు; కావునన్‌= కావున; నమెన్‌= నీ చేతిలో మరణించాడు (చూడు, 
(ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం); బేల!= పిరికిపందా!; అట్టు= ఆ విధంగా; నన్నున్‌= నన్ను; సమతు+ఎ?= చంపుతావా? 


తాత్పర్యం: భగదత్తుడి కుమారుడూ, యువకుడూ అయిన వజ్రదత్తుడు చెలరేగి అర్జునా! అర్జునా! నీవు నా కంటబడిన 
తరువాత ఇం కెక్కడికి వెళ్ళగలవు? మా తండ్రి ముసలివాడు కావున నీ చేతిలో మరణించాడు. ఆ విధంగా నన్ను 


చంపగలవా? 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో 'సమతె' అనే (క్రియ ఉన్నది. ఇది విశిష్ట క్రియ. శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు దీనిని 
నిరూపించలేదు. దీనిని రెండు రకాలుగా సాధింపవచ్చును. 
సమయుధాతువు (ప్రేరణార్థక రూపం 'సమచు' అని భావించి (పాయు (పేరణార్థక రూపము పాచు అయినది కదా) 


దాని నుండి సమతువు - సమతు - సమతె అను రూపాలను (క్రమంగా నిష్పాదించవచ్చును. కాని, 'సమచు” ్రేరణార్థక ధాతువు 
ప్రాచీనకవి ప్రయోగాలలో కనబడదు. తిక్కనయే దీనిని ప్రయోగించాడని అనుకొనాలి. 


కిట్టెలుదొర రచించిన కర్ణాట భాషా నిఘంటువులలో సమసు, సమయసు మున్నగు ధాతురూపాలున్నాయి. సమయిసు 
ధాతువు తెలుగులోని సమయించు ధాతువు వంటిదే. కావున సమసు ధాతువు వంటి సమచు ధాతువు తెలుగులో ఒక కాలంలో 
ఉండి ఉండవచ్చును. కిట్టైెలు దొరగారు “సమయిసు= సమసు= 10 destroy' అని వ్రాశారు. పెద్దలు ఇందలి జొగాములు 


నిర్ణయింతురు గాక! 


వ. _ అని యదల్చి. 28 
తాత్పర్యం: అని అర్జునుడిని గద్దించి. 


క. పెను సెలయేటులు వాజంగ6। దనరు గిరియు. బోలె బహుమదంబులు దొర6(గం 

గనుపట్టు కుంజరము సిం । హనిభుం డగు పార్టుమీ(ద నడరం జేసిన్‌. 29 
ప్రతిపదార్థం: పెను= పెద్ద; సెలయేణులు= సెలయేళ్ళు; పాజంగన్‌= పైనుండి (క్రిందికి ప్రవహిస్తుండగా; తనరు= ఒప్పెడి; 
గిరియున్‌+ పోలెన్‌= కొండవలె; బహు= అధికమైన; మదంబులు= మదజలాలు; తొర(గన్‌= కారుచుండగా; కనుపట్టు= కనిపించే; 
కుంజరమున్‌= ఏనుగును; సింహ= సింహంతో; నిభుండు= సమానుడు; అగు= అయిన; పార్టుమీ(దన్‌= అర్జునుడి మీద; 
అడరన్‌+చేసెన్‌= (ప్రయోగించాడు. 
తాత్సర్యం: బహుళంగా మదజలాలు ప్రవహించటంవలన పెద్ద పెద్ద సెలయేళ్ళతో కూడిన కొండవలె ఉన్న ఏనుగును, 
సింహ సమానుడైన అర్జునుడిమీదకు వజ్రదత్తుడు తోలాడు. 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు సింహంతో సమానుడు. అటువంటివాడి మీదికి వజ్రదత్తుడు ఏనుగును తోలాడు. గజసింహాల 
వైరం (ప్రసిద్ధం. సింహంవంటి అర్జునుడు తనమీదకు వచ్చిన ఏనుగును తప్పక సంహరిస్తాడని కవిబ్రహ్మ ముందుగా సూచించాడు. 


క. అది పూత్మారము చేసిన । నొదవిన కర శీకరముల నుర్వీవర! యం 
బుదముక్త సలిల ధారలు । పొదివిన గిరివోలె నింద్రపు తుం డొప్పెన్‌. 30 


ప్రతిపదార్థం: ఉర్వీవర!= భూపతీ! జనమేజయా!; అది= ఏనుగు; పూత్కారము చేసినన్‌= ఊదగా; ఒదవిన= పుట్టిన; కర= 
తొండముయొక్క; శీకరములన్‌= నీటి తుంపురులచేత; అంబుద= మేఘంచేత; ముక్త= విడువబడిన; సలిల= ఏటియొక్క; 
ధారలు; పొదివిన= (క్రమ్మిన; గిరి+పోలెన్‌= కొండవలె; ఇంద్ర= ఇంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడు అర్జునుడు; ఒప్పెన్‌= 
ఒప్పాడు. 

తాత్సర్యం: జనమేజయా! ఆ ఏనుగు ఊదినప్పుడు తొండంనుండి పుట్టిన నీటి తుంపురులతో నిండిన అర్జునుడు 
మేఘం వదలిన జలధారలు (క్రమ్మిన కొండవలె ఒప్పాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 305 
నిశేషం: అలం: ఉపమ. 


చ.  కరియిటు లేపునం గవియంగా భగదత్తసుతుండు దీప్త ని 

ష్టుర శరపంక్తి నాహవపటుత్వము సూపిన నల్పకోప సుం 

దరు డగుచున్‌ నరుండు శతధారనిభం బగు నారసంబు భీ 

కరగతి నేయంగూలె నది కౌరవనాయక! పర్వతాకృతిన్‌. 31 
ప్రతిపదార్థం: కౌరవ నాయక!= కౌరవులలో శ్రేష్టుడా!; కరి= ఏనుగు; ఇటులు= ఈ విధంగా; ఏపునన్‌= సంరంభంతో; కవియ( 
గాన్‌= పై కురుకగా; భగదత్త= భగదత్తుడియొక్క; సుతుండు= కుమారుడు (వ(జ్రదత్తుడు); దీప్త= మండుతున్న; నిష్టుర= 
కఠినాలైన; శర= బాణాలయొక్క; పంక్తిన్‌= వరుసతో; ఆహవ= యుద్దంయొక్క; పటుత్వము= దిట్టతనం; చూపినన్‌= (ప్రదర్శించగా; 
అల్ప= తక్కువ అయిన; కోప= కోపంచేత; సుందరు(డు= అందగాడు; అగుచున్‌= అవుతూ; నరుండు= అర్జునుడు; శతధార= 


వజ్రాయుధంతో; నిభంబు= సమానం; అగు= అయిన; నారసంబున్‌= బాణాన్ని; భీకర= భయం కలిగించే; గతిన్‌= విధంగా; 
ఏయన్‌= ప్రయోగించగా; అది; పర్వత+ఆకృతిన్‌= పర్వతంవలె; కూలెన్‌= కూలిపోయినది. 


తాత్సర్యం: జనమేజయా! ఈ విధంగా ఏనుగు అర్జునుడిపైకి ఉరకగా వెంటనే వజ్రదత్తుడు మండుచున్న బాణపరంపర 
ప్రయోగించి తన యుద్దపాటవాన్ని చూపాడు. ఇదంతా చూస్తున్న అర్జునుడికి చిరుకోపం వచ్చింది. అది అతడికి 
అందాన్ని తెచ్చింది. అతడు వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని భీకరంగా ప్రయోగించేటప్పటకి ఏనుగు పర్వతంవలె 
కూలిపోయినది. 


విశేషం: అలం: ఉపమ. 


క. కూలిననేలకు వచ్చిన। బాలుం గని నాకలోకపతిసుతుండు దయా 
లోలుండై మార్దవ హృ। ద్యాలాపము లొప్ప నిట్టు లను నాతనితోన్‌. 32 


ప్రతిపదార్థం: కూలినన్‌= ఏనుగు కూలిపోగా; నేలకున్‌ వచ్చిన= నేలపై పడిపోయిన; బాలున్‌= వ(జ్రదత్తుడిని; కని= చూచి; 
నాకలోక= స్వర్గలోకంయొక్క; పతి= నాథుడైన ఇంద్రుడియొక్క; సుతుండు= కుమారుడు అర్జునుడు; దయా= దయచేత; 
లోలుండు= చలించినవాడు; ఐ= అయిన; మార్దవ= మెత్తదనంతో కూడిన; హృద్య= మనోహరమైన; ఆలాపములు= మాటలు; 
ఒప్పన్‌= ఒప్పగా; అతనితోన్‌= ఆ వజ్రదత్తుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 


వ. 'ధర్మతనయుం డశ్వమేధ దీక్షితుండయి యిత్తురంగంబుపజ్జ నన్నుం బుత్తెంచునప్పుడు. 33 
దీక్షవహించినవాడు; అయి; ఈ తురంగంబు= ఈ గుగ్రంయొక్క; పజ్జన్‌= వెనుక; నన్నున్‌= నన్ను; పుత్తెంచు+అప్పుడు= 


తాత్సర్యం: 'ధర్మరాజు అశ్వమేధయాగ దీక్ష వహించి నన్ను ఈ గుర్రం వెంట పంపేటప్పుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “చంపకుమీ! రాజుల; నను । కంపాతిశయంబు మెజయం.గా నడపుము; నీ 

పెం పను కుసుమమునకు నా। పం పొనరించుటయ సౌరభముగ నెజటుంగుమీ!” 34 
ప్రతిపదార్థం: రాజులన్‌= రాజులను; చంపకుము+-ఈ= చంపకుమా!; అనుకంపా= దయయొక్క; అతిశయంబు= ఆధిక్యం; 
మెజయంగాన్‌= (ప్రకాశించగా; నడపుము= గుర్రాన్ని నడిపింపుము; నీ= నీయొక్క; పెంపు= గొప్పతనం అనే; కుసుమమునకున్‌= 
పువ్వునకు; నా= నాయొక్క; పంపు= ఆజ్ఞ; ఒనరించుట+అ= నిర్వర్తించటమే; సౌరభము+కన్‌= వాసనగా; ఎణుగుము+-ఈ!= 
తెలిసికొనుమా! 


తాత్సర్యం: రాజులను చంపవలదు. దయామయుడవై గుర్రాన్ని నడిపించుము. నా ఆజ్ఞను పరిపాలించటమే నీ 
గొప్పతనం అనే పువ్వునకు వాసన.” 


విశేషం: అలం: రూపకం. పూవునకూ తావికీ అవినాభావ సంబంధం ఉంటుంది. ధర్మజుడి ఆజ్ఞ ప్రకారం నడచుకొనటానికీ, 
అర్జునుడి గొప్పతనానికీ ఆ సంబంధమే ఉంటుంది. ధర్మరాజు చెప్పిన రీతిగా నడచుకొనటమే అర్జునుడి గొప్పతనానికి మూలకందం. 


క.  అనియెం గావున నీపై(। గినుక వొడమ; దలుక విడువు; గీతయశుం డా 
జనపతి యాగంబునకుం । జనుదేర(గ వలయు బంధుజనముల్‌ నీవున్‌. 35 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; కావునన్‌= కావున; నీపైన్‌= నీ మీద; కినుక= కోపం; పొడమదు= పుట్టదు; అలుక= (నీవునూ) 


కోపాన్ని; విడువు= వదలుము; గీత= గానం చేయబడిన; యశుండు= కీర్తికలవాడు; ఆ జనపతి= ఆ రాజుయొక్క; యాగంబునకున్‌= 
ఆ యజ్ఞానికి; నీవున్‌= నీవునూ; బంధుజనముల్‌= నీ చుట్టాలునూ; చనుదేరంగన్‌వలయున్‌= తప్పక రావలెను. 


తాత్సర్యం: అని అన్నాడు. కాబట్టి నాకు నీ మీద కోపం లేదు. నీవూ కోపాన్ని త్యజించుము. అందరూ గానం చేసే 
కీర్తి పొందిన ఆ మహారాజు యజ్ఞానికి నీవూ నీ చుట్టపక్కాలూ తప్పక రావాలి. 


ఆ. అధిపతనయ! నిన్ను నామంత్రితుని జేసి; పోవుచున్నవాండ; నీవు హస్తి 
పురికి భావి చైత్రమున( బున్నమకు ముద । మొదవ నరుగుదెంచు టొప్పు(జేయు.' 36 


ప్రతిపదార్థం: అధిప తనయ!= రాజకుమారా!; నిన్నున్‌= నిన్ను; ఆమంత్రితునిన్‌= ఆహ్యానించబడినవాడినిగా; చేసి= చేసి 
(నిన్ను వీడ్కొల్సి అని అర్థం); పోవుచున్‌+ఉన్నవా(డన్‌= వెళ్ళుతున్నాను; నీవు; ముదము= సంతోషం; ఒదవన్‌= కలుగగా; భావి= 
రాబోయే; చైత్రమునన్‌= చైత్రమాసంలో; పున్నమకున్‌= పూర్ణిమనాటికి; హస్తినాపురికిన్‌= హస్తినాపురానికి; అరుగుదెంచుట= రావటం; 
ఒప్పుచేయున్‌= ఆనందాన్ని కలిగిస్తుంది. 

తాత్సర్యం: రాజకుమారా! నిన్ను ఆహ్వానించి నేను వెళ్ళుతున్నాను. నీవు రాబోయే చైత్రమాసంలో పూర్ణిమనాటికి 
నిర్విచారంగా హస్తినాపురానికి రమ్ము! నీ రాక మా కానందాన్ని కలిగిస్తుంది.” 


క. అనిన నత. డట్ల కా కని । వినతుం డగుటయును, బ్రీతి విజయుం డభినం 
దన మాచరించి యశ్వము । వెనుక( జనియె బూరుకులపవిత్రచరిత్రా! 37 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 307 


ప్రతిపదార్థం: పూరు= పూరుడియొక్క; కుల= కులానికి; పవిత్ర= శుద్ది కలిగించే; చరిత్ర!ః= నడవడి కలవాడా! జనమేజయా!; 
అనినన్‌= అర్జునుడు ఆ విధంగా అనగా; అతండు= వ(జ్రదత్తుడు; అట్ట కాక= అట్టే అగును గాక! సరే; అని; వినతుండు= 
నమస్కరించినవాడు; అగుటయును= కాగా; విజయుండు= అర్జునుడు; ప్రీతిన్‌= సంతోషంతో; అభినందనము= ప్రశంస; ఆచరించి= 
చేసి; అశ్వము= గుర్రంయొక్క; వెనుకన్‌= వెంట; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా అనగా వ(జదత్తుడు సరే అని అతడికి నమస్కరించాడు. అతడు సంతోషించి 
రాజకుమారుడిని ప్రశంసించి గుర్రంవెంట వెళ్ళాడు. 


అర్జునుడు సింధుదేశాధిశులతోడ యుద్దంబు చేయుట (సం. 14-76-1) 


వ. అది సింధుదేశవర్తి యగుటయు, భారత రణ హతులైన సైంధవ యోధుల పుత్రపాత్తులు, పూర్వవైరంబు 


వాటించి యాటోపంబున ననేక సహస్ర సంఖ్యల రథికులు రాజనందనులు గూడుకొని క్రీడిపై నడచి; రట్టియెడ. 
38 


ప్రతిపదార్థం: అది; సింధుదేశ= సింధుదేశంలో; వర్తి= ఉన్నది; అగుటయున్‌= కాగా; భారత రణ= భారతయుద్దంలో; హతులు+ఐన= 
చంపబడినవారైన; సైంధవ= సింధుదేశీయులగు; యోధుల= వీరులయొక్క; పుత్రులు= కొడుకులూ; పౌ(త్రులు= మనుమలూ; 
పూర్వ= మునుపటి; వైరంబు= పగ; పాటించి= పరిగణించి, తలచుకొని; ఆటోపంబునన్‌= సంరంభంతో; అనేక= పెక్కు; సహస్ర 
సంఖ్యల= వేలమంది; రథికులు= రథాలమీద ఉండి యుద్దం చేసేవారు; రాజనందనులు= రాజకుమారులును; కూడుకొని= 
కలిసి; క్రీడిపైన్‌= అర్జునుడిమీద; నడచిరి= దండెత్తారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: యజ్ఞాశ్వం సింధుదేశంలో సంచరిస్తున్నది. అప్పుడు భారతయుద్ధంలో పాండవులచేతిలో చావు మూడిన 
సింధుదేశ వీరుల కుమారులూ, మనుమలూ పూర్వవైరాన్ని తలచుకొన్నారు. సంరంభంతో పెక్కు వేలమంది 
రథికులూ, 'రాజకుమారులూ ఏకమై అర్జ్హునుడిమీద దండెత్తారు. 


సీ. అరుణాంబుదంబులు పరగి పెన్నెత్తురు.। గండలుం గురిసె; మార్తాండ బింబ 


మసితారుణచ్చాయ మయ్య; నుల్కాతతు । లెల్ల దిక్కుల బెల్లు డుల్లె; నశ్వ 


న్‌ 


హెతంబుగా సవ్యసాచి జుట్టును ముట్టి; యతనిపై నయ్యోధవితతి యొక్క 
పెట్ట 
ల 


శస్తాస్తముల్‌ బెట్టుగా గురిసిన । నప్పాండవు(డు పెనుడప్పి సోలె; 


తే. నేమి చెప్పుదు నీకు; నుద్దామ విక్ర! మాభిరాముండు నా( జను నక్కిరీటి 
కరము గరము బెం డగుటయు గాండివంబు । వడియె( బుడమిపై( గురునరపతివరేణ్య! 39 


ప్రతిపదార్థం: కురు నరపతి= కురురాజులలో; వరేణ్య!= (శ్రేష్టుడా!; అరుణ= ఎర్రని; అంబుదంబులు= మేఘాలు; పరంగి= 
వ్యాపించి; పెన్‌+నెత్తురున్‌= గొప్ప నెత్తురూ; కండలున్‌= కండలూ; కురిసెన్‌= వర్షించాయి; మార్తాండ= సూర్యుడియొక్క; బింబము; 
అసిత= నల్లని; అరుణ= ఎర్రని; ఛాయము= కాంతులు కలది; అయ్యెన్‌= అయినది (ధూమ్రవర్లకాంతి కలది అయ్యెనని అర్థం); 
ఎల్లన్‌+దిక్కులన్‌= అన్ని దిక్కులయందునూ; ఉల్కా= ఉల్కలయొక్క; తతులు= గుంపులు; పెల్లు= మిక్కిలి ఎక్కువగా; 
డుల్లెన్‌= రాలాయి; ఆ యోధ= ఆ సింధుదేశ వీరులయొక్క; వితతి= సమూహం; అశ్వ= గుర్రంతో; సహితంబు+కాన్‌= 


308 శ్రీమదాంధ్ర నుహాభారతము 


కూడిఉండేటట్టుగా; సవ్యసాచిన్‌= అర్జునుడిని; చుట్టును ముట్టి= చుట్టుముట్టి; అతనిపైన్‌= అతడిమీద; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; 
ఏకధాటిగా; శస్త+అ(స్తముల్‌= శ(స్తాలు, అ(స్రాలూ; బెట్టుగాన్‌= మిక్కిలి; కురిసినన్‌= వర్షించగా; ఆ పాండవుండు= ఆ అర్జునుడు; 
పెనుడప్పిన్‌= ఎక్కువ ఆయాసంతో; సోలెన్‌= ఒరిగిపోయాడు; నీకున్‌= నీకు; ఏమి= ఏమని; చెప్పుదున్‌= చెప్పుతాను; ఉద్దామ= 
భయంకరమైన; విక్రమ= పరాక్రమ గుణంచేత; అభిరాముండు= మనోహరుడు; నాన్‌= అనగా; చను= ఒప్పే; ఆ కిరీటి= ఆ 
అర్జునుడియొక్క; కరము= చేయి; కరము= మిక్కిలి; బెండు= సత్తువలేనిది; అగుటయున్‌=కాగా; గాండివంబు= గాండీవం; 
పుడమిపైన్‌= భూమిమీద; పడియెన్‌= జారిపడింది. 


తాత్సర్యం: జనమేజయా! ఎర్రని మొయిళ్ళు ఆకాశమంతటా వ్యాపించి కుండపోతగా నెత్తురూ కండలూ కురిశాయి. 
సూర్యబింబం ధూమ్రకాంతులు కలదైనది. దిక్కులం దంతటా ఉల్కలు రాలాయి. సింధుదేశ సైనికులు యజ్ఞాశ్యాన్నీ, 
అర్జునుడినీ చుట్టుముట్టారు. అర్జునుడిమీద అందరూ ఒక్కసారిగా శస్రాస్రాలు కురిపించారు. అంతట అర్జునుడు 

జ యు యు జ అలి జ 
ఎక్కువ బడలికతో వాలిపోయాడు. నీకు ఏమని చెప్పేది? భయంకర పరాక్రమగుణంవలన సర్వలోకాభిరాముడని 
ప్రసిద్ధికెక్కిన అర్జునుడి చేయి సత్తువ కోల్పోయింది. అందువలన గాండీవం అతడి చేతినుండి జారి భూమిమీద 
పడిపోయింది. 


చ.  అనిమిషులున్‌ మునీశ్వరులు నప్పుడు శోకమునన్‌ మునింగి య 
ర్టునజయ కాంక్షులై నియతి శుద్ధి వహించి సవీర్య మంత్రసా 
ధనపరులైరి; తెప్పిటి యతండు ధనుర్ధరుండున్‌ సముల్లస 
త్తను విభవోజ్జ్వలుండు సముదగ్రమనస్కుండు నయ్యె భూవరా! 40 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; అనిమిషులున్‌= దేవతలూ; ముని+ఈశ్వరులున్‌= మహర్షులూ; అప్పుడు= ఆ సమయంలో; 
శోకమునన్‌= దుఃఖంలో; మునింగి= మునిగి; అర్జున= అర్జునుడియొక్క; జయ= జయమును; కాంక్షులు+ఐ= కోరుతున్నవారై; 
నియతి= శాస్త్ర నియమ పూర్వకంగా; శుద్ది= పవిత్రత; వహించి= కలిగి; సహ+వీర్య= బలంతో కూడిన, బలాన్ని ప్రసాదించే; 
మం(త్ర= మంత్రాలయొక్క; సాధన= ఉపాయములను, సాధించుటయందు; పరులు= ఆసక్తికలవారు; ఐరి= అయ్యారు; అతండు= 
అర్జునుడు; తెప్పిణీ= తేరి, ఆయాసం లేనివాడై; ధనుస్‌= వింటిని; ధరుండున్‌= ధరించినవాడునూ; సమ్‌+ఉలసత్‌= మిక్కిలి 
ప్రకాశిస్తున్న; తమ= శరీరంయొక్క; విభవ= శక్తిచేత; ఉజ్జలుండున్‌= పెంపొందేవాడును; సముదగ్ర= మిక్కిలి దార్‌ఢ్యం కలిగిన; 
మనస్కు(డున్‌= మనస్సుకలవాడునూ; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: అర్జునుడి దౌర్చల్యాన్ని చూచి దేవతలూ మహర్షులూ దుఃఖంలో మునిగిపోయారు. వారు అతడి విజయం 
కోరి నియమ పూర్వకంగా బలాన్ని ప్రసాదించే మంత్రాలను జపించారు. దానివలన అర్జునుడు తేరుకొని మనోదా 
ర్‌ఢ్యం కలవాడూ దేహశక్తి సంపద కలవాడూ అయి మరలా విల్లు చేపట్టాడు. 

వ. ఇట్లు తెలివొంది విజృంభించి. 41 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తెలివి= సహజస్వస్థతను, జ్ఞానం; ఒంది= పొంది; విజృంభించి= చెలరేగి. 

తాత్సర్యం: ఈ విధంగా యథాపూర్వ స్థితిని పొంది చెలరేగి. (తరువాతి పద్యంతో అన్వయం) 


శా. _ నారాచ ప్రముఖాస్తజాల పటువిన్యాసంబు తీవ్ర త్వరా 


ఘోరంబై విలసిల్ల జేయ సమరక్షోణీతలం బంతయున్‌ 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 309 


వైరివ్రాత శవావృతం బగుడు గీర్వాణుల్‌ మునుల్‌ సిద్దుల 
వ్వీరుం బ్రస్తుతి సేయుచుం బొదలి రుద్వేలప్రమోదంబునన్‌. 42 


ప్రతిపదార్థం: నారాచ= ఇనుపబాణం; ప్రముఖ= మొదలైన; అ(స్త్ర= బాణ విశేషాలయొక్క; జాల= సమూహంయొక్క; పటు= 
శక్తిమంతమైన; విన్యాసంబు= ప్రయోగవిధానం; తీవ్ర= తీవ్రమైన; త్వరా= వేగంచేత; ఘోరంబు+ఐ= భయంకరమై; విల్లసిల్లన్‌= 
ఒప్పునట్టు; చేయన్‌= చేయగా; సమర= యుద్దంయొక్క; క్షోణీతలంబు= భూమి; అంతయున్‌= అంతా; వైరి= శత్రువులయొక్క; 
(వ్రాత= సమూహంయొక్క; శవ= పీనుగులచేత; ఆవృతంబు= కప్పబడినది; అగుడున్‌= కాగా; గీర్వాణుల్‌= దేవతలూ; మునుల్‌= 
మునులూ; సిద్దులు= సిద్దులూ; ఆ వీరున్‌= ఆ వీరుడిని; ప్రస్తుతిచేయుచున్‌= (ప్రశంసిస్తూ; ఉద్వేల= మిక్కుటమైన; ప్రమోదంబునన్‌= 
సంతోషంతో; పొదలిరి= ఒప్పారారు. 

తాత్సర్యం: అర్జునుడు నారాచం మొదలైన రకరకాల బాణాలను శత్రువులమీద మహావేగంతో భయంకరంగా 
ప్రయోగించాడు.యుద్దభూమి అంతా శత్రువుల పీనుగులతో నిండిపోయింది. అది చూచి దేవతలూ, మునులూ, 


సిద్దులూ ఆ వీరుడిని స్తుతిస్తూ ఆనందించారు. 


వ. హతశేషంబైనయా సింధు రాజకుమార సైన్యంబుదైన్యంబునొంది నలుదిక్కుల విచ్చియు నొచ్చియు వివ్వచ్చుండు 
రణధరణిం బొలిచి నిలుచుట జూచి మాత్సర్యధుర్యంబై మగుడం బోరికిం బూని యడరిన నప్పురందర 
నందనుం డందలి రథికముఖ్యులతోడం దమయన్న చెప్పిన వాక్యంబు లుపన్యసించి 'మీరేలజాలిం 
బడియెదరు, ప్రాణంబులు మీ కింత చే. దయ్యెనే యని పలికినను నిలువక పైపయి వా రురవణించిన. 43 


ప్రతిపదార్థం: హత= చావగా; శేషంబు= మిగిలినది; ఐన= అయిన; ఆ సింధురాజకుమార= ఆ సింధుదేశ రాజకుమారులయొక్క; 
సైన్యంబు= సైన్యం; దైన్యంబున్‌= దురవస్థను; ఒంది= పొంది; నలుదిక్కులన్‌= నాలుగు దిక్కులందును; విచ్చియున్‌= 
విడిపోయియూ, చెల్లచెదరై; నొచ్చియున్‌= బాధపడియూ; వివ్వచ్చుండు= అర్జునుడు; రణధరణిన్‌= యుద్దభూమియందు; పొలిచి= 
ప్రకాశించి; నిలుచుటన్‌= నిలిచి ఉండుట; చూచి; మాత్సర్య= కోప (భారం); ధుర్యంబు+ఐ= వహించినదై; మగుడన్‌= మరల; 
పోరికిన్‌= యుద్దానికి; పూని= యత్నించి; అడరినన్‌= విజృంభించగా; ఆ పురందర= ఆ ఇంద్రుడియొక్క; నందనుండు= 
కుమారుడు; అందలి= సింధుదేశ సైన్యంలోని; రథిక= రథంమీద నిలిచి యుద్దం చేసేవారిలో; ముఖ్యులతోడన్‌= ముఖ్యులతో; 
తమ+అన్న= తమ అన్న అగు ధర్మరాజు; చెప్పిన; వాక్యంబులు= మాటలు; ఉపన్యసించి= చెప్పి; మీరు; ఏల?= ఎందుకు?; 
జాలిన్‌= దుఃఖాన్ని; పడియెదరు= పొందుతారు; ప్రాణంబులు= ప్రాణాలు; మీకున్‌= మీకు; ఇంత= మిక్కిలి; చేదు= ఇష్టంకానివి; 
అయ్యెను+ఏ?= అయినవా?; అని; పలికినను= పలికినప్పటికీ; నిలువక= ఆగక; పైపయిన్‌= మీద మీదకు; వారు; ఉరవణించినన్‌= 
వేగిరపడగా. 


తాత్సర్యం: చచ్చినవారు చావగా మిగిలిన సింధురాజపుత్ర సైన్యవీరులు దురవస్థపాలై నాలుగు దిక్కులా చెల్లాచెదరయ్యారు. 
అర్జునుడు మాత్రం యుద్ధభూమిలో గట్టిగా నిలిచి ప్రకాశిస్తున్నాడు. అతడిని చూచి సింధుదేశ సైన్యం క్రోధం వహించి 
తిరిగి యుద్దం చేయటానికి పూనుకొని విజ్బంభించింది. అప్పుడు అర్జునుడు ఆ సైన్యంలో ముఖ్యులయిన రథికులకు 
ధర్మరాజు చెప్పిన మాటలు చెప్పి “మీ రెందుకు దుఃఖం కొనితెచ్చుకొంటారు? మీకు మీ ప్రాణాలంటే గిట్టవా?' అని 
అన్నాడు. అయినా వారు ఆగకుండా మీద మీదకు వచ్చి పడగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


956 శ్రీమదాంధ్ర మహాభారతము 
అభిమన్యు ప్రభృతుల జననము (సం.1-213-58) 
ఉ. ధన్యుల కా సుభద్రకు శతక్రతుపుత్తున కుద్ధవించె స 
మ్మాన్య యశుండు పుత్తుం డభిమన్యు(డు వైన్యనిభుం డనన్యసా 


మాన్యపరాక్రమప్రబలమాన్యుండు పుణ్యచరిత్రుం డన్యరా 
జన్యభయంకరుండు రణశౌర్యుండు పాండవవంశకర్త యై. 224 


ప్రతిపదార్థం: ధన్యులకున్‌= పుణ్యవంతులకు; ఆ, సుభద్రకున్‌; శత(క్రతు, పుత్రునకున్‌= దేవేంద్రుని కుమారునకు - 
అర్జునునకు; సమ్మాన్య, యశుండు= మిక్కిలి పూజింపదగిన కీర్తి గలవాడు; వైన్య, నిభుండు= పృథుచక్రవర్తితో సమాన 
మైనవాడు; అనన్య, సామాన్య, పరాక్రమ, ప్రబల, మాన్యుండు= ఇతరులెవ్వరికీ లేని పరాక్రమాధిక్యంచేత గౌరవించదగినవాడు; 
పుణ్య, చరిత్రుండు= పవిత్రమైన నడవడిక కలవాడు; అన్య, రాజన్య, భయంకరుడు= ఇతరరాజులకు భయాన్ని కలిగించేవాడు; 
రణ, శౌర్యు(డు= యుద్దంలో శూరత్వం కలవాడు; అభిమన్యుడు; పాండవ, వంశ, కర్త+ఐ= పాండవవంశాన్ని నిలిపేవాడై; 
ఉద్భవించెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: పుణ్యవంతులైన సుభ(ద్రార్డునులకు - మిక్కిలి పూజింపదగిన కీర్తికలవాడు, పృథుచక్రవర్తితో 
సమానమైనవాడు, ఇతరులెవ్వరికీ లేని పరా(క్రమాధిక్యంచేత గౌరవింపదగినవాడు, పవిత్రమైన నడవడిక కలవాడు, 
ఇతరరాజులకు భయాన్ని కలిగించేవాడు, యుద్దంలో శౌర్యం కలవాడు అయిన కుమారుడు - పాండవవంశం 
నిలిపేవాడై జన్మించాడు. 


విశేషం: అభిమన్యుడు సుభద్రార్దునులకు పుట్టినకొడుకు. అతడు పుట్టినప్పుడు ఆకాశవాణులు పలుకలేదు. దేవతలు 
పూలవానలు కురిపించలేదు. అయితే, అతనిజీవితంలో క్రమంగా ఆవిషృతమయ్యేవీ, భావికథాసూచకాలూ అయిన సార్థక 
విశేషణాలు నన్నయ వాడి ప్రసన్నకథాకలితార్థయోజనం సాధించాడు. అతడు పుట్టుకతోనే పృథుచక్రవర్తివంటివాడు - 
పరాక్రమవంతుడు, పుణ్యచరిత్రుడు, శత్రుభయంకరుడు, వంశకర్త - అనే విశేషణాలు అభిమన్యుని జీవితచరిత్రకు సూచకాలు. 
సుభ(ద్రార్దునులు నిజంగా ధన్యులు! 


చ. సుతజననోత్సవంబున విశుద్ధయశుండు యుధిష్టిరుండు సం 
భృతహృదయప్రమోదు( డయి పెంపున నిచ్చె సువర్ణభూషణ 
ప్రతతులు గోధనాయుతము బ్రాహ్మణముఖ్యులకున్‌ నిరంతర 
ప్రతులకు వేదవేదులకు వారిజసంభవునట్టివారికిన్‌. 225 


ప్రతిపదార్థం: సుత, జనన+ఉత్సవంబునన్‌= కుమారుడు పుట్టినపుడు చేసే పండుగలో; విశుద్ధ, యశుండు= స్వచ్చమైన 
కీరి కలవాడు; యుధిష్షిరుండు= ధర్శరాజు; సంభిత, హుదయ, (పమోదు(డు+అయి= నిండిన హుదయానందం కలవాడై; 
అ ఆ @ 9 బ్ర Ee ఫ్ర రై 
వారిజ, సంభవు, అట్టివారికిన్‌= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునివంటివారికి; వేద, వేదులకున్‌= వేదాలు తెలిసినవారికి - 
వేదపండితులకు; నిరంతర వ్రతులకున్‌= ఎల్లప్పుడు వ్రతాలు చేసేవారికి; (బ్రాహ్మణ, ముఖ్యులకున్‌= (బ్రాహ్మణ ్రేష్టులకు; 
సువర్హ భూషణ, (ప్రతతులు= బంగారు ఆభరణాల సమూహాలు; గోధన+అయుతము= గో ధనం పదివేలు - అంటే పదివేల 
గోవులు; పెంపునన్‌= సమృద్దిగా; ఇచ్చెన్‌. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. నవ్వుచు నానా శరముల । నవ్వీరుల( బొలియం జేయ, నంతయు విని తా 
నెవ్వగతో దుశ్ళల యా। కవ్వడిం బౌ త్తాన్వితముగ( గానంగ వచ్చెన్‌. 44 


ప్రతిపదార్థం: నవ్వుచున్‌= నవ్వుతూ; నానా= అనేక విధాలైన; శరములన్‌= బాణాలతో; ఆ= సింధుదేశ సైన్యంలోని; వీరులన్‌= 
వీరులను; పొలియన్‌+చేయన్‌= చంపగా; దుళ్ళల; తాన్‌= తాను; అంతయున్‌= జరిగినదంతా; విని; నెజ+వగతోన్‌= మహాదుః 
ఖంతో; పౌత్ర= మనుమలతో; అన్వితముగన్‌= కూడి ఉండేటట్లుగా; ఆ కవ్వడిన్‌= అ అర్జునుడిని; కానంగన్‌= చూడగా; వచ్చెన్‌= 
వచ్చింది. 


తాత్పర్యం: అర్జునుడు నవ్వుతూ అనేక విధాలైన బాణాలతో ఆ సింధు సైన్యంలోని వీరులను సంహరించాడు. దుళ్ళల 
జరిగినదంతా విని, మహాదుఃఖంతో మనుమలతోపాటు అర్జునుడిని చూడటానికి వచ్చింది. 


నిశేషం: దుళ్ళల గాంధారీ ధృతరా(ష్ట్రుల కూతురు. సైంధవుడి భార్య. దుళ్ళల అనే రూపం కూడా (గ్రంథాలలో కనబడుతుంది. 


సీ, _ వచ్చి కన్నీకులు వదనంబుపై వెల్లి; గొన రోదనంబు చేసిన నతండు 
దయ నిల నిడియెం గోదండ మప్పడంతుక । పొత్తుని జూపి 'యిబ్బాలుం గావు 
మితండు మీ యల్లుని సుతు(; డన్న నప్పార్ధు.। డిప్పుడు నా యల్లు( డెచట నున్న 
వాణి డని యడిగిన వనిత వెక్కుచు 'నతం । డాత్మీయ జనకు( డుగ్రాహవమున 


తే. ననఘ! నీచేతందెగుటదా విని నితాంత । శోకమగ్నుండై యుండి నీ రాక బిట్టు 
వినుట బెగ్గిలి ప్రాణముల్‌ విడిచె 'ననుచు । నెలు(గు గడలుకొనంగం బెల్లేడ్డె నధిప! 45 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనమేజయా!; వచ్చి= దుశ్ళల ఆ విధంగా వచ్చి; కన్నీళులు= కన్నీరు; వదనంబుపైన్‌= ముఖంమీద; 
వెల్లిగొనన్‌= కాలువలు కట్టగా; రోదనంబు చేసినన్‌= దుఃఖించగా; అతండు= అర్జునుడు; దయన్‌= దయతో; కోదండంబు= విల్లు; 
ఇలన్‌= నేలమీద; ఇడియెన్‌= ఉంచాడు; ఆ పడంతుక= ఆ (స్తీ - దుళ్ళల; పౌత్రునిన్‌= మనుమడిని; చూపి; ఈ బాలున్‌= ఈ 
బాలుడిని; కావుము= కాపాడుము; ఇతండు= ఈ బాలుడు; మీ= మీయొక్క; అల్టుని= మేనల్లుడి; సుతుండు= కొడుకు; అన్నన్‌= 
అనగా; ఆ పార్భుండు= ఆ అర్జునుడు; ఇప్పుడు; నా= నాయొక్క; అల్టుండు= మేనల్లుడు; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నవాండు?= ఉన్నాడు?; 
అని; అడిగినన్‌= అడుగగా; వనిత= (స్తీ - దుళ్ళల; వెక్కుచున్‌= వెక్కి వెక్కి ఏడుస్తూ; అనఘ!= పాపరహితుడా!; అతండు= నీ 
మేనల్లుడు; తాన్‌= తాను; ఆత్మీయ= తనయొక్క; జనకుండు= తండ్రి - సైంధవుడు; ఉగ్ర= భయంకరమైన; ఆహవమునన్‌= 
యుద్దంలో; నీచేతన్‌= నీచేత; తెగుట= చనిపోవటం; విని; నితాంత= ఎడతెగని; శోక= శోకమునందు; మగ్నుండు+ఐ= మునిగినవాడై; 
ఉండి; నీ= నీయొక్క; రాక= వచ్చుట; బిట్టు= హఠాత్తుగా; వినుటన్‌= వినటంచేత; బెగ్గిలి= భయపడి; ప్రాణముల్‌= (ప్రాణాలు; 
విడిచెన్‌= వదిలాడు; అనుచున్‌= అంటూ; ఎలుంగు= కంఠస్వరం; కడలుకొనంగన్‌= అతిశయించగా, గొంతెత్తి పెద్దగా; పెల్టు= 
ఎక్కువగా; ఏడ్చెన్‌= ఏడ్చింది. 


తాత్పర్యం: జనమేజయా! దుళ్ళల వచ్చి కన్నీరు ముఖంమీద కాలువలు కట్టగా ఏడ్భింది. అంత అర్జునుడు జాలిపుట్టి 
వింటిని నేలమీద పెట్టాడు. ఆమె అర్జునుడికి మనుమడిని చూపి ఈ బాలుడిని కాపాడుము. ఇతడు నీ మేనల్లుడి 
కొడుకు’ అని అన్నది. అర్జునుడు 'నా మేనల్లుడు ఇప్పు డెక్కడ ఉన్నాడు?” అని అడిగాడు. దుళ్ళల వెక్కి వెక్కి ఏడుస్తూ 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 311 


'పుణ్యాత్మా! భయంకర సంగ్రామంలో తన తండ్రి నీ చేతిలో చనిపోయాడని విని నీ మేనల్లుడు ఎడతెగని వగవులో 
మునిగిపోయాడు. ఇప్పుడు హఠాత్తుగా నీవు వచ్చావన్న మాట విని ప్రాణాలు విడిచాడు' అని చెప్పి గొంతెత్తి పెద్దగా 
ఏడ్చింది. 


వ. అప్పడు శోకాక్రాంతుం డయి గాండీవి వదనంబు వాంచియుండ నయ్యుగ్మలి యతని నుద్దేశించి. 46 


ప్రతిపదార్థం: అప్పుడు; శోక= శోకంచేత; ఆ(క్రాంతుండు+అయి= ఆ(క్రమింపబడినవాడై; గాండీవి= అర్జునుడు; వదనంబు= 
ముఖం; వాంచి= వంచుకొని; ఉండన్‌= ఉండగా; ఆ ఉగ్మలి= ఆ ప్రీ (దుళ్ళల); అతనిన్‌= ఆ అర్జునుడిని; ఉద్దేశించి= గురిగా 
చేసి; అర్జునుడితో. 


తాత్పర్యం: దుశ్ళల మాటలకు అర్జునుడు విచారించి ముఖం వంచుకొన్నాడు. అప్పు డామె అతడితో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ. 'ధార్తరాష్త్రుల కీడు దలంపక సైంధవు । కొటిగాము లెల్లను మజచి తండ్రి 
లేని యీ శిశువుపై మానితంబైన నీ; యక్కటికంపు. జూ పడరం జేయు 
మాశ్రితవత్సల!' యనుచు నబ్బాలుని(। జరణానతునిం జేసి 'శరణు! శరణు! 
కృప నన్ను రక్షింపు కీర్తియు ధర్మంబు. జేకొను' మనవుడు( జిత్త మడల 


తే.  'రాచకొల మిది గాల్పనే క్రౌర్యమూల' । మని తలంచుచు నాత( డయ్యతివతోడ 
“నధమవృత్తి సుయోధను( డంతకంటె । నేము గొజిగాము. మాచేత నింతపుట్టె.' 47 


ప్రతిపదార్థం: ఆశ్రిత= ఆ(శ్రయించినవారియందు; వత్సల!= దయ కలవాడా!; ధార్తరాష్టుల= ధృతరాష్ట్రుడి కుమారులయొక్క, 
దుర్యోధనాదులయొక్క; కీడు= అపకారం; తల(పక= మనసులో పెట్టుకొనకుండా; సైంధవు= సైంధవుడియొక్క; కొటగాములు= 
దుష్కార్యములు; ఎల్లను= అన్నిటినీ; మజచి= మరచిపోయి; తండ్రి లేని; ఈ శివువుపైన్‌= ఈ శిశువుమీద; మానితంబు= 
గౌరవించబడినది, పేరుపొందినది; ఐన= అయిన; నీ= నీయొక్క; అక్కటికము= దయతో కూడిన; చూపు; అడరన్‌+చేయుము= 
ప్రసరింపజేయుము; అనుచున్‌= అంటూ; ఆ బాలునిన్‌= ఆ బాలుడిని; చరణ= పాదాలకు; ఆనతున్‌= నమస్కరించినవాడినిగా; 
చేసి; శరణు= నమస్కారం; శరణు= అండగా ఉండుము; కృపన్‌= దయతో; నన్నున్‌= నన్ను; రక్షింపు= రక్షించుము; కీర్తియున్‌= 
కీర్తియూ; ధర్మంబున్‌= పుణ్యమూ; చేకొనుము= పొందుము; అనవుడున్‌= అని అనగా; చిత్తము= మనస్సు; అడలన్‌= తపింపగా; 
(క్రార్య= (క్రూరత్వానికి; మూలము= ఆధారం; ఇది= ఈ; రాచకొలము= రాజవంశం; కాల్పను+ఏ?= తగులబెట్టుటకా?; అని; 
తలంచుచున్‌= భావిస్తూ; అతండు= అర్జునుడు; ఆ అతివతోడన్‌= ఆ (స్త్రీతో, సోదరితో; సుయోధనుండు= దుర్యోధనుడు; 
అధమ= నీచమైన; వృత్తి= నడవడి కలవాడు; ఏము= మేము; అంతకంటెన్‌= వారికంటె; కొజగాము= తక్కువ వారం గాము; 
మాచేతన్‌= మావలన; ఇంత= ఈ మహా వినాశం; పుట్టెన్‌= సంభవించింది. 


తాత్సర్యం: 'ఆశ్రితవత్సలా! దుర్యోధనాదులు మీకు చేసిన అపకారం మనసులో పెట్టుకొనకుము. నా భర్త సైంధవుడు 
చేసిన పాడు పనులన్నీ మరచిపొమ్ము. తండ్రిలేని ఈ బిడ్డపై జగద్విఖ్యాతమైన నీ దయ చూపుము” అని ఆ బాలుడిచేత 
అర్జునుడి కాళ్ళకు (మొక్కించింది. 'నీకు నమస్కారం. మాకు ప్రాపు నీవే. దయతో నన్ను రక్షించుము. కీర్తీ పుణ్యమూ 
కట్టుకొనుము' అని ఆమె అన్నది. ఆమె ఈ మాటలు పలుకగా అర్జునుడి మనస్సు తపించింది. అతడు క్రూరత్వానికి 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


మూలకందమైన ఈ రాజవంశం తగులబెట్టటానికా?' అని అనుకొని దుళ్ళలతో దుర్యోధనుడు నీచమైన నడవడి 
కలవాడే. కాని మేము అతనికంటె తక్కువ వారము గాము. మా వలననే ఈ ఘోరవినాశం సంభవించింది.” 


క అను పలుకు పలికి, బహుసాం । త్వనముల నూరార్ది, యాసుదతి మస్తకముం 
దన యక్కునం జేర్ణి 'యబల! చనుము వగపు దక్కి యని ప్రసాద భరితుండై. 48 


ప్రతిపదార్థం: అను పలుకు పలికి= అనునట్టి మాటలు, మాటాడి; బహు= వివిధములైన; సాంత్వనములన్‌= ఆదరంతో కూడిన 
మాటలచేత; ఊరార్చి= ఓదార్చి; ఆ సుదతి= ఆ స్రీయొక్క; మస్తకమున్‌= తలను; తన= తనయొక్క; అక్కునన్‌= రొమ్మున; 
చేర్చి; అబల!= దుళ్ళలా!; వగపు= విచారం; తక్కి= వీడి; చనుము= వెళ్ళుము; అని; ప్రసాద= దయతో; భరితుండు+ఐ= 
నిండినవాడై. 


తాత్పర్యం: అని పలికి ఆమెను సాదరవచనాలతో ఓదార్చి, ఆమె శిరస్సును రొమ్మున చేర్చి దయామయుడై 
'దుళ్ళలా! దిగులు వదలి వెళ్ళుము” అని. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. వీడ్కొలిపిన దుశ్శల దనమనుమనిం దమబలంబులంగొని ప్రియంబునం జనియె; నయ్యనిమిషపతి 
సుతుండును గ్రతువిషయంబులై వలయుననుష్టానంబులు విధివంతంబులుగా( జలుపుచు( దురంగంబు 
వెనుకం దా నామృగానుసారియయిన పినాకపాణియుం బోలె. బోవుచుండ, నదియును నఖిల దేశంబుల 
సుఖసంచారంబున. బ్రవర్తిల్లుచు( గ్రమంబున మణిపూర పురంబు నుపాంతంబున కరిగిన, నన్నగరంబు 


పతి యైన బభ్రువాహనుండు నిజజనకుం డయిన యర్జును రాక యాకర్ణించి. 49 


Fa 


ప్రతిపదార్థం: వీడ్కొలిపినన్‌= వీడ్కొలుపగా; దుళ్ళల; తన= తనయొక్క; మనుమనిన్‌= మనుమడిని; తమ= తమయొక్క; 
బలంబులన్‌= సైన్యాలను; కొని= వెంటబెట్టుకొని; పియంబునన్‌= సంతోషంతో; చనియెన్‌= వెళ్ళింది, ఆ అనిమిష= ఆ 
దేవతలయొక్క; పతి= నాథుడియొక్క; సుతుండును= కుమారుడునూ, అర్జునుడునూ; క్రతు= యజ్ఞము యొక్క; విషయంబులు= 
అంశాలు; ఐ= అయి; వలయు= అవశ్యకాలైన; అనుష్టానంబులు= కర్తవ్యాలు; విధివంతంబులు= శాస్త్రానికి అర్హములు; కాన్‌= 
అయ్యేటట్టు; చలుపుచున్‌= చేస్తూ; తురంగంబు= గుర్రంయొక్క; వెనుకన్‌= వెనుక; తాను; ఆ మృగ= ఆ యజ్ఞ మృగాన్ని; 
అనుసారి= అనుసరించేవాడు; అయిన; పినాకపాణియున్‌+పోలెన్‌= పినాకమనే విల్లు చేతియందు కలవాడైన శివుడివలె; 
పోవుచున్‌+ఉండన్‌= వెళ్ళుతుండగా; అదియును= ఆ యజ్ఞాశ్యం కూడా; అఖిల= సమస్తమైన; దేశంబులన్‌= దేశములయందు; 
సుఖ= సుఖము కలిగించే; సంచారంబునన్‌= గమనంతో; |ప్రవర్తిల్లుచున్‌= తిరుగుతూ; (క్రమంబునన్‌= (క్రమ (క్రమంగా; మణిపూర= 
మణిపూరమనే; పుర= పట్టణంయొక్క; ఉపాంతంబునకున్‌= సమీప (ప్రదేశానికి; అరిగినన్‌= వెళ్ళగా; ఆ నగరంబు= ఆ 
పట్టణంయొక్క; పతి= ప్రభువు; ఐన= అయిన; బభ్రువాహనుండు; నిజ= తనయొక్క; జనకుండు= తండ్రి; అయిన; అర్జును= 
అర్జునుడియొక్క; రాక= ఆగమనాన్ని గూర్చి; ఆకర్షించి= విని. 


తాత్సర్యం: వీడ్కొలుపగా దుళ్ళల తన మనుమడినీ, సైన్యాలను వెంటబెట్టుకొని సంతోషంగా వెళ్ళిపోయింది. అర్జునుడూ 
యజ్ఞాంశాలై తప్పక చేయదగిన పనులన్నిటినీ శా(స్తోక్తంగా చేస్తూ యజ్ఞమృగాన్ని వెంటాడే శివుడివలె ఆ యజ్ఞాశ్యం 
వెనుక వెళ్ళుతున్నాడు. అది అన్ని దేశాలలో హాయిగా తిరుగుతూ తిరుగుతూ క్రమంగా మణిపూరమనే పట్టణం 
దగ్గరకు చేరింది. ఆ నగరాధిపతి అయిన బభ్రువాహనుడు తన తండ్రి అయిన అర్జునుడి ఆగమనం గూర్చి విని. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 313 


విశేషం: అలం: ఉపమ. ఆ మృగానుసారి అయిన పినాకపాణియుం బోలె..దేవతలు పరమేశ్వరుడి మహిమను గుర్తించక, యజ్ఞం 
చేస్తూ ఆ దేవుడికి యజ్ఞభాగం కల్పింపరయిరి. ఈ కారణంవలన కోపం పొందిన శివుడు విల్లు చేపట్టి దేవతలు యజ్ఞం చేస్తున్న 
చోటికి వచ్చాడు. రౌద్రాస్త్రంతో యజ్ఞమును గొట్టాడు. అంతట యజ్ఞం మృగరూపమును ధరించి పారిపోయింది. పరమేశ్వరుడు 
దానిని వెంబడించాడు. అది తప్పించుకొని పరువెత్తి మింట వెలుగొందింది. ఈ కథ శాంతిపర్వంలోని పంచమాశ్వాసంలో ఉన్నది. 
సంస్కృత భారతమున శాంతిపర్వంలో 283వ అధ్యాయంలో ఉన్నది. కాళిదాసుడి అభిజ్ఞాన శాకుంతలంలో ప్రథమాంక ప్రారంభంలో 
మృగమును వెంటాడే దుష్యంతుడిని చూచి సారథి 'మృగానుసారిణం సాక్షాత్‌ పశ్యామీవ పినాకినమ్‌' అని అంటాడు. రఘువంశము 
(సర్గ 11. శ్లో, 44)లో 'ిద్రుత క్రతుమృగానుసారిణం యేన బాణ మస్ఫజత్‌ వృషధ్వజ”ః అని ఉన్నది. 


ఆ. వినయ మెసంగ నార్యజనసమేతంబుగా । నరుగుదెంచి, యతని చరణములకు( 
బ్రీతి నెజింగ, నక్కిరీటి యన్నరపతి । నాదరింప కుండె మేదినీశ! 50 


ప్రతిపదార్థం: మేదినీ= భూమియొక్క; ఈశ!= నాథుడా! రాజా! జనమేజయా!; ఆర్యజన= పెద్దలతో; సమేతంబు+కాన్‌= 
కూడిఉండేటట్టుగా; అరుగుదెంచి= వచ్చి; వినయము= అణకువ; ఎస(గన్‌= ఒప్పగా; అతని= అర్జునుడియొక్క; చరణములకున్‌= 
కాళ్ళకు; ట్రీతిన్‌= ఆనంద పూర్వకమైన భక్తితో; ఎజంగన్‌= మొక్కగా; ఆ కిరీటి= ఆ అర్జునుడు; ఆ నరపతిన్‌= ఆ రాజును, 
బ(భ్రువాహనుడిని; ఆదరింపక= మన్నించక; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: జనమేజయా! పెద్దలతో కూడివచ్చి సవినయంగా అర్జునుడి కాళ్ళకు ఆనందపూర్వకమైన భక్తితో యొక్కాడు. 
కాని, అర్జునుడు ఆ బ(భ్రువాహనుడిని ఆదరించలేదు. 


వ. అట్లుండి తన యనాదరణంబునకుం గారణం బెటుంగక సవిచారుండై యూరకున్న యక్కునూరునితో 
ధనంజయుం డిట్లనియె. 51 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా, బభ్రువాహనుడిని ఆదరించక; ఉండి; తన= తనయొక్క; అనాదరణంబునకున్‌= ఆదరించకుండ 
ఉండటానికి; కారణంబు= కారణం; ఎజుంగక= తెలియక; సహ+విచారుండు+ఐ= మనస్తాపముతో కూడినవాడై; ఊరక+ఉన్న= 
కిమ్మనకుండా ఉన్న; ఆ కుమారునితోన్‌= ఆ కొడుకుతో; ధనంజయుండు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌=అన్నాడు. 


తాత్సర్యం: ఆదరించకుండా ఉండి, తన తిరస్కారానికి కారణం తెలియక మనస్తాపం పొంది మిన్నకున్న కుమారుడితో 
అర్జునుడు ఈ ఏధంగా అన్నాడు. 


ఉ.  'యాగ విముక్తమై చనుహయంబున కడ్డము వచ్చి పట్టి కా 
కీగతి మెత్తంబాటు దగునే? నృపధర్మవిహీనతన్‌ రణో 
ద్యోగము లేక తక్కిభయ ముల్లముం జేరంగ నిచ్చు రాజు రా 


జే? గుణహీన! పొ' మ్మనిన నేమియు. బల్క కతండు గ్రమ్మటిన్‌. 52 
ప్రతిపదార్థం: గుణ= పౌరుషగుణంచేత; హీన= హీనుడైనవాడా!; యాగ= యజ్ఞమునందు; విముక్తము= విడువబడినది; ఐ; 


చను= సంచరిస్తున్న; హయంబునకున్‌= గుర్రానికి; అడ్డము వచ్చి= అడ్డుపడి; పట్టి= బంధించి; కాక= తప్ప; ఈ గతిన్‌= ఈ 
విధంగా; మెత్తంబాటు= మెత్తగా ఉండటం; తగును+ఏ?= తగునా?; నృప= రాజుయొక్క; ధర్మ= ధర్మంచేత; విహీనతన్‌= 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


హీనత్వంతో; రణ= యుద్దంయొక్క; ఉద్యోగము= ప్రయత్నం; లేక; తక్కి= వదలి; భయము= భయం; ఉల్లమున్‌= మనస్సును; 
చేరంగన్‌+ఇచ్చు= చేరేటట్టు చేసికొనే; రాజు; రాజు+ఏ= రాజేనా?; పొమ్ము= పోరా; అనినన్‌= అనగా; అతండు= బభ్రువాహనుడు; 
ఏమియున్‌= చిన్న మెత్తుమాటకూడా; పల్కక= అనక; (క్రమ్మణన్‌= మరలా తిరిగి. 


తాత్సర్యం: 'పౌరుషగుణహీనా! యజ్ఞంలో వదలిన గుర్రం తిరిగేటప్పుడు అడ్డుపడి దానిని బంధించాలి కాని ఈ 
విధంగా చేతకానితనంతో మెత్తగా ఉండటం తగునా? రాజధర్మానికి తిలోదకా లిచ్చి యుద్ద ప్రయత్న మన్నమాటే 
లేకుండా భయపడుతూ ఉండే రాజూ ఒక రాజేనా? పోరా! అని అనగా బభ్రువాహనుడు చిన్నమాట కూడా మాటాడకుండా 
మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. అరిగి పట్టణవీథి నల్లన చనుచుండ । నర్జునుం డతనితో నాడినట్టి 
తెటి(గెల్ల( దన దగు దివ్యబోధంబున(। గని భుజంగోత్తమతనయ సదయ 
వృత్తి బాతాళంబు వెలువడి యన్నరా । ధిపుని పాలికి( జనుదెంచి ' యేను 
మీ తల్లి నాగేంద్రు సూతి నులూపి నా । పేరు; హితంబు చెప్పెడు మనీష 


తే. నరుగుదెంచితి వినుము! మీయయ్య పనుపు । దలకొనుము; రాజులకు నర్హధర్మమైన 
యని యొనర్వుము; దనతోడం బెన(గు టధిక | సమ్మదము సేయు నక్కురుసత్తమునకు. 53 


ప్రతిపదార్థం: అరిగి= వెళ్ళి; పట్టణ వీథిన్‌= పట్టణంయొక్క, రాజమార్గంలో; అల్లన్‌+అ= మెల్లగా; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతుండగా; 
అర్జునుండు; అతనితోన్‌= బ(భ్రువాహనుడితో; ఆడిన+అట్టి= పలికినట్టి; తెజంగు+ఎల్లన్‌= విధమంతయూ; తనది+అగు= 
తనదైన; దివ్యబోధంబునన్‌= దివ్యజ్ఞానంచేత; కని= తెలిసికొని; భుజంగ= సర్పాలలో; ఉత్తమ= ఉత్తముడియొక్క; తనయ= 
కూతురు; సహ+దయా= దయతో కూడిన; వృత్తిన్‌= నడవడితో; పాతాళంబు= పాతాళ లోకంనుండి; వెలువడి= బయటికివచ్చి; 
ఆ+నర+అధిపుని= ఆ రాజు బ(భ్రువాహనుడియొక్క; పాలికిన్‌= దగ్గరకు; చనుదెంచి= వచ్చి; ఏను= నేను; మీ తల్లిన్‌= మీ 
తల్లిని; నాగ+ఇం(ద్ర= నాగరాజుయొక్క; సూతిన్‌= బిడ్డను; నా పేరు; ఉలూపి; హితంబు= మేలు కలిగించే మాటను; చెప్పెడు= 
చెప్పే; మనీషన్‌= బుద్దితో; అరుగుదెంచితిన్‌= వచ్చాను; వినుము; మీ= మీయొక్క; అయ్య= తండ్రియొక్క; పనుపున్‌= ఆజ్ఞను; 
తలకొనుము= తలదాల్భుము; రాజులకున్‌= రాజులకు; అర్హ= తగినదగు; ధర్మము; ఐన= అయిన; అని= యుద్దం; ఒనర్పుము= 
చేయుము; ఆ కురు= ఆ కురువంశమందలి; సత్తమునకున్‌= (శ్రేష్టుడికి; తనతోడన్‌= తనతో; పెనంగుట= యుద్దం చేయటం; 
అధిక= మిక్కిలి; సమ్మదము= ఆనందం; చేయున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: తండ్రి దగ్గరకు వెళ్ళి రాజమార్గంలో మెల్లగా పోతున్నాడు. అర్జునుడు బభ్రువాహనుడితో పలికిన తీరంతా 
నాగేంద్ర తనయ తన దివ్య జ్ఞానంవలన తెలిసికొన్నది. వెంటనే పాతాళ లోకంనుండి వచ్చి, బభ్రువాహనుడి దగ్గరకు 
వెళ్ళి నాయనా! నేను మీ తల్లిని. నాగరాజు పుత్రిని. నా పేరు ఉలూపి. నీకు మేలు కలిగించేమాట చెప్పవలెననే బుద్దితో 
వచ్చాను. నా మాట వినుము. మీ తండ్రి ఆనతి శిరసావహించుము. రాజోచితధర్మమైన యుద్దం చేయుము. కురువంశ 
శ్రేష్టుడైన మీ తండ్రికి తనతో పోరాడటం మహానందం కలిగిస్తుంది. 


క. అనిన సభక్తికముగ న । వ్వనితకు. బ్రణమిల్లి 'యాహవము జనకునితో. 
జనునె యొనర్వంగి నని య। ప్పనికింజొరక వచ్చితిని శుభప్రదమూర్తీ! 54 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 315 


ప్రతిపదార్థం: శుభ= శుభాలను; ప్రద= ఇచ్చునట్టి; మూర్తీ!= ఆకారం కలదానా! అనినన్‌= అని పలుకగా; ఆ వనితకున్‌= ఆ 
స్త్రీకి, తల్లికి; సభక్తికముగన్‌= భక్తియుతంగా; ప్రణమిల్లి= నమస్కరించి; జనకునితోన్‌= తండ్రితో; ఆహవము= యుద్దం; ఒనర్చం 
గన్‌= చేయగా; చనును+ఎ?= తగునా?; అని= అని తలచి; ఆ పనికిన్‌= ఆ పనికి, యుద్దమునకు; చొరక= పూనుకొనక; 
వచ్చితిని= వచ్చాను. 
తాత్పర్యం: అని పలుకగా బభ్రువాహనుడు భక్తిపూర్వకంగా తల్లికి మొక్కినాడు. అతడు ఆమెతో 'కల్యాణమూర్తీ! 
తండ్రితో కయ్యం చేయటం తగనిపని అని తలచి తిరిగి వచ్చాను. 
క్ర నీ వింత దెలిపి పలికెద; వావిభు(డును మున్ను నన్ను ననుమతు( జేసెం; 

గావున దల్లీ! మీకుం । గావించెద నిద్దబికు నఖండ ప్రియమున్‌.” 55 
ప్రతిపదార్థం: తల్లీ]; నీవు; ఇంత= ఇంతగా; తెలిపి= వివరించి; పలికెదవు= చెప్పావు; ఆ విభుండును= ఆ (ప్రభువునూ; మున్ను= 
ముందే; నన్నున్‌= నన్ను; అనుమతున్‌= అనుమతిపొందిన వాడినిగా; చేసెన్‌= చేశాడు; కావునన్‌= కావున; మీకున్‌= మీకు; 
ఇద్దబుకున్‌= ఇద్దరికీ; అఖండ= ఎడతెగని; ప్రియమున్‌= సంతోషమును; కావించెదన్‌= కలిగిస్తాను. 
తాత్సర్యం: తల్లీ! నీవు ఇంతగా వివరించి చెప్పావు. తండ్రికూడా ఇంతకుముందే నన్ను అనుమతించాడు. కాబట్టి 
యుద్దం చేసి ఇద్దరకూ అఖండానందాన్ని కలిగిస్తాను.” 

యు లు ఆర 
బభువాహనుం డర్జునునితో యుద్దంబు చేయుట (సం. 14-78-14) 

చ. అని నిజమందిరంబునకు నయ్యెలనాంగ6 దగంగ6 బుచ్చి య 

మృనుజవరుండు సాధన సమంచితమైన రథం బుదాత్త రే 

ఖ నెజయ నెక్కియర్పప్రరికల్పిత భూషణ లేపనాంబరం 

బును సమరోత్సవోద్దత విభూతియునై తనమే నెలర్పంగన్‌. 56 
ప్రతిపదార్థం: అని; నిజ తనయొక్క; మందిరంబునకున్‌= భవనానికి; ఆ ఎలనాంగన్‌= ఆ స్త్రీని, తల్లిని; తగంగన్‌= రాజమాతకు 
తగినట్టుగా; పుచ్చి= పంపి; ఆ మనుజవరుండు= ఆ మానసపతి, బభ్రువాహనుడు; సాధన= ఆయుధాలు మొదలైన సాధనాలతో; 
సమంచితము= మిక్కిలి ఒప్పుచున్నది; ఐన= అయిన; రథంబు= రథాన్ని; ఉదాత్త= మనోజ్ఞమైన; రేఖ= రీతి, తీరు; నెజయన్‌= 
ప్రకాశించగా; ఎక్కి; తనమేను= తన శరీరం; అర్హ= యుద్దానికి తగినట్టుగా; పరికల్పిత= ఏర్పాటు చేసికొనిన; భూషణ= అలంకారాలు; 


లేపన= పూతలు, గంధాదులు; అంబరంబును= వస్త్రాన్ని; సమర= యుద్దమనెడు; ఉత్సవ= ఉత్సవముయొక్క; ఉద్దత= 
అతిశయించిన; విభూతియున్‌= శక్తియును; ఐ= కలది అయి; ఎలర్సయగన్‌= శోభిల్లగా. 


తాత్సర్యం: ఆ విధంగా పలికి బభ్రువాహనుడు తల్లిని రాజలాంఛనాలతో తన మేడకు పంపాడు. సాధన సంపత్తి 
కలిగిన రథాన్ని రాజసం అతిశయించగా ఎక్కాడు. సమయానికి తగిన విధంగా నగలు పెట్టుకొన్నాడు. గంధాదులు 
అలదుకొన్నాడు. వస్త్రాలు ధరించాడు. ఈ అలంకారాలతో యుద్ద క్రీడకు కావలసిన శక్తితో అతడి శరీరం శోభిల్లుతుండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. ఎక్కిహంసకేతు వేడ్తెజం గ్రాలంగ । నరిగి యశ్వమునకు నడ్డపడంగ6 
జూచి మెచ్చి సవ్యసాచి మార్కొనుటయు. | గురిసె నతండు నిశితశరచయంబు. 57 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఎక్కి= రథమెక్కి; హంస= హంస చిహ్నంతో కూడిన; కేతువు= జెండా; ఏడ్తెజన్‌= తేజస్సుతో; క్రాలంగన్‌= 
ప్రకాశించగా; అరిగి= వెళ్ళి; అశ్యమునకున్‌= గుర్రానికి; అడ్డపడంగన్‌= అడ్డుపడగా; సవ్యసాచి= అర్జునుడు; చూచి; 
మెచ్చి= మెచ్చుకొని; మార్కొనుటయున్‌= ఎదుర్కొనగా; అతండు= బభ్రువాహనుడు; నిశిత= వాడియెన; శర= 
బాణాలయొక్క; చయంబు= గుంపును; కురిసెన్‌= వర్షించాడు. 

తాత్పర్యం: మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న హంసధ్వజం కట్టిన రథమెక్కి వెళ్ళి బభ్రువాహనుడు గుర్రానికి అడ్డుపడ్డాడు. 
అతడిని చూచి మెచ్చుకొని అర్జునుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు బభ్రువాహనుడు అతడిమీద వాడి బాణాల 
సమూహం వర్షించాడు. 


శా. వానిందా నవలీలమైం దునిమి దుర్వారోద్యముం డద్రిభి 
త్పూనుం డొక్కట నాత్మసూను నొడలం దూపుల్‌ నిగిడ్డెం బదా; 
టా నిశ్శంకు(డు బాహుసారమద మేపారంగ నవ్వీరుపై 
వేనారాచము లైదు నాలుగులు పృథ్వీనాథ । నాటించినన్‌. 58 


ప్రతిపదార్థం: పృధ్వీ నాథ!= భూపతీ, జనమేజయా!; దుర్వార= నివారించ శక్యంకాని; ఉద్యముండు= యుద్ద ప్రయత్నం కలవాడు; 
అ(ద్రి= కొండలను; భిత్‌= భేదించినవాడియొక్క, ఇం(ద్రుడియొక్క; సూనుండు= కుమారుడు, అర్జునుడు; వానిన్‌= బభ్రువాహనుడు 
ప్రయోగించిన బాణాలను; తాన్‌= తాను; అవలీలమైన్‌= సునాయాసంగా; తునిమి= ఖండించి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; ఆత్మ= 
తనయొక్క; సూను= కుమారుడియొక్క; ఒడలన్‌= శరీరమునందు; పది+ఆణు= పదహారు; తూపుల్‌= బాణాలను; నిగిద్బెన్‌= 
పడజేశాడు; ఆ నిశ్ళంకుండు= ఆ జంకులేనివాడు, బభ్రువాహనుడు; బాహు= భుజములయొక్క; సార= బలంచేత కలిగిన; 
మదము= గర్వం; ఏపారంగన్‌= (ప్రకాశించగా; ఆ వీరుపైన్‌= ఆ వీరుడిమీద, అర్జునుడిమీద; వే= వేగంగా; ఐదు నాలుగులు= 
ఇరువది; నారాచములు= బాణాలు; నాటించినన్‌= నాటుకొనేటట్టు చేయగా. 


తాత్సర్యం: దుర్వార ప్రయత్నం కలవాడూ, ఇం(ద్రుడి కుమారుడూ అయిన అర్జునుడు బభ్రువాహనుడు ప్రయోగించిన 
వాడి అమ్ములను సునాయాసంగా ఖండించాడు. ఖండించటమే కాక తన కొడుకు శరీరంమీద పడేటట్టు పదహారు 
బాణాలు (ప్రయోగించాడు. అయితే బ(భ్రువాహను డేమీ జంకలేదు. భుజబలగర్వం వెల్లడయ్యేటట్టుగా అర్జునుడి 
శరీరంమీద ఇరవై బాణాలు నాటుకొనేటట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. మదింగొనియాడి యారిపువిమర్దను. డంచసిడంబు ద్రుంచి యే 
పొదవ(గ మేను నొంప; నచలోద్ధతి నాతని జత్రు వేసె బె 
ట్టిద మగునారసంబున( గడిందిమగం డగు బభ్రువాహనుం; 
డది వడిపేర్మి శోణితజలా రత నొందక యుచ్చిపోయినన్‌. 59 


ప్రతిపదార్థం: ఆ రిపు= ఆ శత్రువులను; విమర్షనుండు= సంహరించేవాడు; మదిన్‌= మనస్సులో; కొనియాడి= కుమారుడిని 
మెచ్చుకొని; అంచసిడంబు= హంసధ్వజం; (త్రుంచి= నరకి; ఏపు= ఉత్సాహం; ఒదవ6గన్‌= కలుగగా; మేను= బ(భ్రువాహనుడి 
శరీరమును; నొంపన్‌= బాధించగా; కడింది మగండు= మహావీరుడు; అగు; బభ్రువాహనుండు; అచల= చలింపనిదైన, స్థిరమైన; 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 317 


ఉద్దతిన్‌= దిట్టతనంతో; బెట్టిదము= వాడి అయినది; అగు= అయిన; నారసంబునన్‌= బాణంతో; అతని= అర్జునుడియొక్క; 
జత్రువు= రొమ్ము ఎముకలు భుజశిరస్సులను కలియు స్థానము, భుజసంధి; ఏసెన్‌= కొట్టాడు; అది= బభ్రువాహనుడు ఏసిన 
బాణము; వడి= వేగంయొక్క; పేర్మిన్‌= అతిశయంచేత; శోణితజల= నెత్తురుచేత; ఆర్రతన్‌= తడియటం, అంటుకొనటం; 
ఒందక= పొందక; ఉచ్చిపోయినన్‌= (గ్రుచ్చుకొనకుండ దూసికొనిపోగా. 


తాత్పర్యం: అర్జునుడు కుమారుడి బాణప్రయోగ చాతుర్యాన్ని పొగడి ముందు అతడి హంసధ్వజాన్ని ఖండించి, 
తరువాత శరీరాన్ని బాణాల చేత పీడించాడు. కాని, మహావీరుడు బభ్రువాహనుడు ఏ మాత్రమూ చలించకుండా ఒక 
వాడి బాణంతో అర్జునుడి భుజసంధిని కొట్టాడు. మహావేగంతో బాణం దూసికొనిపోవటంచేత దానికి నెత్తురు 
అంటుకొనకపోగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. అమ్మేటిమగండు తన చా। ప మ్మూ(తగ నిల్చి సోలి పదపడి తెలి వు 
ల్లమ్మున నొలసిన నౌరా। యిమ్మడి యని పొగడె. గొడుకు నెంతయు. బ్రీతిన్‌. 60 


ప్రతిపదార్థం: ఆ మేటి మగండు= ఆ మహాశూరుడు; తన= తనయొక్క; చాపమ్ము= విల్లు ఊ(తగన్‌= ఆలంబంగా; నిల్చి; 
సోలి= వివశత్వమునొంది; పదపడి= తరువాత; తెలివు= జ్ఞానం; ఉల్లమ్మునన్‌= హృదయమునందు; ఒలయన్‌= కలుగగా; జౌరా; 
ఇమ్మడి= సాటిఅయినవాడు, సరిసమానుడు; అని; ఎంతయున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= ఆనందంతో; కొడుకున్‌= కొడుకును; 
పొగడెన్‌= పొగడాడు. 


తాత్పర్యం: శూర్రేష్టుడైన అర్జునుడు తన విల్లు ఆలంబంగా నిలబడ్డాడు. కాని, శరీరం అతడి వశంలో లేదు. 
తరువాత కొంతసేపటికి హృదయంలో జ్ఞానం జనించి అతడు యథాస్థితిని పొందాడు. “జొరా! నాకు సాటి అయినవాడు" 
అని మహానందంతో కొడుకును పొగడాడు. 


తే. పొగడి 'యేందీవ్ర శరములు నిగుడం జేయు । నుద్దతికి మంచిబంటవై యోర్వవలయు. 
జుమ్మురా' యని పలికి వాలమ్ము లధిక। రయము మెటయంగ( బరంగించె రాజముఖ్య! 61 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజాగ్రణీ, జనమేజయా!; పొగడి= ఆ విధంగా కొడుకును పొగడి; ఏన్‌= నేను; తీవ్రశరములు= 
వాడి బాణాలు; నిగుడన్‌+చేయు= (ప్రయోగించే; ఉద్దతికిన్‌= సంరంభానికి; మంచి= గొప్ప; బంటవు= యోధుడవు; ఐ; 
ఓర్వన్‌వలయున్‌= ఓర్చుకొనవలయును; చుమ్ము!= సుమా! రా= రారా!; అని; పలికి; వాలమ్ములు= తీక్షణ బాణాలను; అధిక= 
మిక్కిలి; రయము= వేగం; మెజయంగన్‌= వెల్లడికాగా; పరంగించెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: జనమేజయా! ఆ విధంగా కొడుకును పొగడి అర్జునుడు 'నేను వాడి బాణాలు ఏసే ఊపునకు మహాయోధుడవై 
ఓర్చుకొనాలి సుమా! రారా! అని వడివడిగా వాడి అలుగులు ప్రయోగించాడు. 


ఆ. మొనసివాని నత(డు ముత్తునియలు గా(గ(। జేయ మత్సరంబు చిత్తవృత్తి 
దనికి సత్వరముగ( దద్గాత్రమున నించె । నరు(డు పెక్కు మెటు(గు నారసములు. 62 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అత(డు= ఆ బభ్రువాహనుడు; మొనసి= గట్టిగా పూనుకొని; వానిన్‌= అర్జునుడు ప్రయోగించిన బాణాలను; 
మూడు+తునియలు= మూడు ముక్కలు; కాంగన్‌= అయ్యేటట్టుగా; చేయన్‌= చేయగా; మత్సరంబు= అసూయ; చిత్తవృత్తిన్‌= 
చిత్తస్థితియందు; తనికి= ఎక్కువ అయి; నరుండు= అర్జునుడు; పెక్కు= అనేకములైన; మెణు(గు= వాడిఅయిన; నారసములు= 
బాణాలు; సత్వరముగన్‌= వేగముగా; తద్‌= ఆ బభ్రువాహనుడియొక్క; గాత్రమునన్‌= శరీరమునందు; నించెన్‌= ప్రయోగించాడు 
(నిండేటట్టు చేశాడు.) 


తాత్పర్యం: బభ్రువాహనుడు గట్టి పూనికతో అర్జునుడు ప్రయోగించిన బాణాలలో ఒక్కొక్కటీ మూడు ముక్కలయ్యేటట్లు 
చేశాడు. దీనితో అర్జునుడి మనస్సులో అసూయ అంకురించింది. అతడు వేగంగా బభ్రువాహనుడి ఒంటినిండా వాడి 


బాణాలు వేశాడు. 


ఉ. దానికి నీడంబోవక యుదగ్ర పరాక్రమ మొప్ప వజ్ర కీ 
లానిభతన్‌ మెటుంగుల విలాసము నింగి వెలుంగ నుద్ధటుం 
డై నిగిడించె( బార్జు హృదయస్థలి నారస మస్త్ర శస్త్ర వి 
ద్యానిపుణత్వశాలి యగు నన్నరపాలసుతుండు భూవరా! 63 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; అ(స్త= అస్రాలయొక్క; శస్త= శస్రాలయొక్క; విద్యా= విద్యలయందలి; నిపుణత్వ= నైపుణ్యంచేత; 
శాలి= (ప్రకాశించేవాడు; అగు= అయిన; ఆ నరపాల= ఆ రాజుయొక్క; సుతుండు= కొడుకు; దానికిన్‌= ఒంటినిండా బాణాలు 
వేయటానికి; ఈడంబోవక= వెనుదీయక; ఉద(గ్ర= భయంకరమైన; పరాక్రమము= శౌర్యం; ఒప్పన్‌= ఒప్పుగా; వజ్ర= వజ్రాయుధంనుండి 
పుట్టిన; కీలా= జ్వాలలతో; నిభతన్‌= సమానంగా; మెజుంగుల= కాంతులయొక్క; విలాసము= తళుకు; నింగిన్‌= ఆకాశంలో; 
వెలుంగన్‌= వెలుగగా; ఉద్భటుండు+ఐ= భయంకరుడై; పార్భు= అర్జునుడియొక్క; హృదయస్థలిన్‌= హృదయస్థానంలో; నారసము= 
బాణము; నిగిడించెన్‌= (ప్రయోగించాడు. 


తాత్సర్యం: ఒంటినిండా బాణాలు వేసినప్పటికి బ(భువాహనుడు వెనుకంజ వేయలేదు. అస్త శస్త్ర విద్యా నిపుణుడైన 
ఆ రాజపుత్రుడు భయంకర పరాక్రమం ఒప్పగా వజ్రాయుధాన్ని జ్యాలలవంటి కాంతులతో ఆకాశాన్ని ప్రకాశింపజేస్తున్న 
ఒక బాణాన్ని సూటిగా అర్జునుడి హృదయంలో (గ్రుచ్చుకొనేటట్టు ప్రయోగించాడు. 


అర్జునుండు బభువాహనుని శరంబుచేత( బుడమిం దైళ్ళుట (సం. 14-78-35) 


క. వడి నది వీంపున వెడలిన(। బడియెం బుడమి నర్జునుండు; పదపడి త్రెళ్ళెం 
గొడుకును ము న్నతం దేసిన । బెడిదపుటేటుల యలంత. బృధ్వీనాథా! 64 


ప్రతిపదార్థం: పృధ్వీ నాథా!= రాజా! జనమేజయా!; అది= బ(భువాహనుడి బాణము; వడిన్‌= వేగంగా; వీషపునన్‌= వీపునుండి; 
వెడలినన్‌= దూసికొనిపోగా; అర్జునుండు= అర్జునుడు; పుడమిన్‌= నేలమీద; పడియెన్‌= పడ్డాడు; పదపడి= తరువాత; మున్ను= 
ఇంతకుముందు; అత(డు= అర్జునుడు; ఏసిన= ప్రయోగించిన బాణాలయొక్క; బెడిదము= గట్టివైన; ఏటుల= దెబ్బలయొక్క; 
అలంతన్‌= బాధచేత; కొడుకును= అతడి కొడుకైన బ(భ్రువాహనుడుకూడా; (త్రెళ్ళెన్‌= నేల కూలాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 319 


తాత్సర్యం: జనమేజయా! బభువాహనుడి బాణం అర్జునుడి హృదయంలో నిలువక అతడి వీపునుండి 
దూసికొనిపోయింది. అతడు భూమిమీద పడిపోయాడు. తరువాత అర్జునుడి బాణాల దెబ్బలవలన పుట్టిన బాధచేత 
అతడి కొడుకు బభ్రువాహనుడు కూడా నేలకూలాడు. 


వ. అట్లు తనపతియును సుతుండును భండనంబునం బడుట విని శోకాక్రాంత యగుచు(జిత్రాంగద యులూపి 
(చి) యుం దోడన చనుదేర నచ్చటికి వచ్చె; నట్లు వచ్చి యచ్చెలువ యయ్యిరువురం గనుంగొని యుల్లంబు 
జల్లనం దల్లడిల్ల మూర్చమునింగి మేదినిం బడి, కొంత వడికిం దెలిసి యులూపి నాలోకించి. 65 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తన పతియును= తన భర్తయూ; సుతుండును= కుమారుడునూ; భండనంబునన్‌= 
యుద్దంలో; పడుట= నేలకూలటం; విని; శోక= శోకంచేత; ఆ(క్రాంత= ఆ(క్రమించబడినది; అగుచున్‌= అవుతూ; చిత్రాంగద; 
ఉలూపి (చి)ియున్‌= ఉలూపియు; తోడన్‌+అ= వెనువెంట; చనుదేరన్‌= రాగా; అచ్చటికిన్‌= అక్కడకు - యుద్దభూమికి; వచ్చెన్‌= 
వచ్చింది; అట్టువచ్చి; ఆ+చెలువ= ఆ గస్తీ; చిత్రాంగద; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరినీ (భర్తను, కుమారుడినీ); కనుంగొని= చూచి; 
ఉల్లంబు= హృదయం; జల్లనన్‌= జల్టుమని; తల్లడిల్లన్‌= భయపడగా, దుఃఖపడగా; మూర్భన్‌= మూర్చలో; మునింగి= మునిగి; 
మేదినిన్‌= భూమిమీద; పడి; కొంతవడికిన్‌= కొంతసేపటికి; తెలిసి= తేరుకొని; ఉలూపిన్‌= ఉలూపిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: తన భర్తా కుమారుడూ యుద్దంలో నేలగూలారని విన్న చిత్రాంగద దుఃఖంలో మునిగిపోయింది. వెనువెంటనే 
ఉలూపి కూడా రాగా, ఆమె యుద్ధభూమికి వచ్చి, మగనినీ కొడుకునూ చూచింది. గుండె జల్లుమనగా మూర్చచెంది 
నేలమీద పడి కొంతసేపటికి తేరుకొని ఉలూపిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “నీకతంబున(బతి నాకుమారునిచేత । నని(బడియున్నవా( డతివ! కంటె; 
నీవు పతివ్రత గావె; ధర్మజ్ఞవు । గాని దానవె; యేమి కారణమున 
నిది కార్యముగ. జెప్పి తీపిన్నవానికి(। గొడుకు దిక్కున నాకు నడలు లేదు; 
వరుంజూచి పొక్కెద; వామాక్షి! నీ దెస దప్పు సేసినను నీతనిం గృపార్ద 


తే. చిత్తవై యెల్లభంగి సంజీవితుండుగ6। జేయవమ్మ యక్కట! నాథు నేయం బనిచి 
చావు చూచియు వగవవు; సాహసమున । కొలంది లేదు; ని న్నేమందుం గులపవిత్ర!' 66 


ప్రతిపదార్థం: అతివ!= కాంతా!; నీకతంబునన్‌= నీవు కారణంగా; నా= నాయొక్క; కుమారునిచేతన్‌= కుమారుడివలన; పతి= 
భర్త; అనిన్‌= యుద్దమునందు; పడి= కూలిపోయి; ఉన్నవాండు= ఉన్నాడు; కంటి(వి)+ఎ?= చూచితివా?; నీవు; పతివ్రత= పతివ్రతవు; 
కావు+ఎ= కావా?; ధర్మజ్ఞవు= ధర్మం తెలిసినదానవు; కానిదానవు+ఎ?= కానిదానవా?; ఏమి= ఏ; కారణమునన్‌= కారణంచేత; 
ఈ పిన్నవానికిన్‌= ఈ చిన్నవాడికి; ఇది; కార్యము+కన్‌= చేయదగినదిగా; చెప్పితి(వి)= చెప్పావు; కొడుకు= కొడుకుయొక్క; 
దిక్కునన్‌= విషయమున; నాకున్‌= నాకు; అడలు= దుఃఖం; లేదు; వామ= అందమైన; అక్షి!= కన్నులు కలదానా; వరున్‌= 
భర్తను; చూచి; పొక్కెదన్‌= పరితపింతును; నీ దెసన్‌= నీ యెడ; తప్పు; చేసినను= చేసినప్పటికిని; ఈతనిన్‌= భర్తను; కృపా= 
దయచేత; ఆ|ర్ర= కరగిన; చిత్తవు+ఐ= మనస్సుకలదానవై; ఎల్లభంగిన్‌= అన్ని విధాలా, నీ శక్తు లన్నీ ఉపయోగించి; సంజీవితు( 
డు+కన్‌= తిరిగి బ్రదికిన వాడినిగా; చేయుము+అమ్మ!= చేయుమమ్మ!; అక్కట!= అయ్యో!; నాథున్‌= భర్తను; ఏయన్‌= బాణాలతో 
కొట్టగా; పనిచి= ఆజ్ఞాపించి; చావు= అతడి చావు; చూచియున్‌= కనులార చూచికూడా; వగవవు= విచారించవు; సాహసము+కొల. 
ది= సాహసంయొక్క మితి; లేదు; కుల= కులమును; పవిత్ర= పావనము చేయుదానా!; నిన్నున్‌= నిన్ను; ఏమి= ఏమని; 
అందున్‌?= అనగలను? 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 957 


తాత్సర్యం: అభిమన్యుడు పుట్టినపుడు జరిపినపండుగలో స్వచ్చమైన కీర్తిగల ధర్మరాజు - మహానందంతో 
బ్రహ్మదేవునివంటివాళ్ళు, వేదవేత్తలైనవాళ్ళు, ఎల్లప్పుడు వ్రతాలు చేసేవాళ్ళు అయిన బ్రాహ్మణ శ్రేష్టులకు బంగారు 
ఆభరణాలు, పదివేలగోవులు సమృద్దిగా ఇచ్చాడు. 


వ. ఇట్లుదయించిన యభిమన్యుండు దల్లిదంద్రులకు సకల జనులకు నానందం బొనరించుచు ధౌమ్య నిర్మిత జాతకర్మ 
చౌలోపనయనుం డయి పెరుంగుచు. 226 

ప్రతిపదార్థం: ఇట్లు; ఉదయించిన= జన్మించిన; అభిమన్యుండు; తల్లిదండ్రులకున్‌; సకల, జనులకున్‌; ఆనందంబు; 

ఒనరించుచున్‌= కూర్చుచు; ధౌమ్య, నిర్మిత, జాతకర్మ, చౌల+ఉపనయనుండు= పురోహితుడైన ధౌమ్యునిచే చేయబడిన, 

జాతకర్మ, ఉపనయనం కలవాడు; అయి; పెరుంగుచున్‌= పెరుగుతూ. 

తాత్సర్యం: ఇట్లా జన్మించిన అభిమన్యుడు తల్లిదండ్రులకూ, జనులకూ ఆనందం కలిగిస్తూ, ధౌమ్యుడు జాతకర్మను, 

7 న్‌ా ఇవి 
ఉపనయనాన్ని చేయగా, పెరుగుతూ. 


విశేషం: జాతకర్మ, చౌలం, ఉపనయనం - షోడశకర్మలలోనివి. జాతకర్మ - పుట్టినప్పుడు చేసే క్రియ. చౌలం - జుట్టుపెట్టి 
తలవెంట్రుకలు తీయటం; ఉపన యనం - వేదవిద్యాభ్యాస యోగ్యతను కలిగించే సంస్కారం. 


మత్తకోకిల. 
ఆది(గోలెను గృష్టుచే దయ నావృతుం డయి ధౌమ్యుతో 
వేద మంగయుతంబుగా( జదివెన్‌, ధనంజయుతో ధను 
ర్వేద మిమ్ముగ నభ్యసెంచె(; బ్రవీరవైరిపతాకినీ 
భేదమార్గము లెల్ల నేర్ణె నభేద్యవిక్రమసంపదన్‌. 227 


ప్రతిపదార్థం: ఆదిన్‌+కోలెన్‌= మొదటినుండి; కృష్ణుచే=కృష్ణునిచే, దయన్‌= దయతో;ఆవృతుండు+అయి= చుట్టబడినవాడై; 
ధౌమ్యుతోన్‌= ధౌమ్యునిద్వారా; వేదము; అంగ, యుతంబుగాన్‌= అంగాలతోకూడి; చదివెన్‌; ధనంజయుతోన్‌= అర్జునునిద్వారా; 
ఇమ్ముగన్‌= విరివిగా; ధనుర్వేదము= ధనుర్వేదాన్ని; అభ్యసించెన్‌= నేర్చుకొన్నాడు; అభేద్య, విక్రమ, సంపదన్‌= ఓడింప 
సాధ్యంకాని పరాక్రమం అనే సంపదచే; '్రవీర, వైరి, పతాకినీ, భేద, మార్గములు+ఎల్లన్‌= మిక్కిలి శూరులైన శత్రువుల 
సైన్యాలను భేదించే విధాలన్నింటినీ; నేర్చెన్‌= నేర్చుకొన్నాడు. 


తాత్సర్యం: మొదటినుండి అభిమన్యుడు - శ్రీకృష్ణుని దయ నిండుగా కలిగి పాండవపురోహితుడైన ధౌమ్యుని 
దగ్గర ఆరు అంగాలతో కూడి వేదవిద్యను చదివాడు. తండ్రి అర్జునునిదగ్గర విరివిగా ధనుర్వేదాన్ని అభ్యసించాడు. 
అభేద్యమైన పరాక్రమసంపదతో ప్రబలశత్రుసైన్యాలను భేదించే విధాలన్నింటినీ నేర్చుకొన్నాడు. 


విశేషం: వేదాంగాలు - శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. మత్తకోకిల వృత్తలక్షణం. చూడు. ఆది.1.153 
విశేషం. అభిమన్యుడు 'కృష్ణునిదయనావృతుడై' పెరిగెనని చెప్పటం సార్థకం. సారమతులైనవాళ్ళు అభిమన్యు మరణానంతరం 
అతని సంతానాన్ని రక్షించటంలో చూపించే దయ ఇక్కడ వస్తుధ్వని. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఉలూపీ! నీ మూలాన నా కుమారుడివలన భర్త యుద్దభూమిలో పడిపోయాడు. చూచావా! నీవు పతివ్రతవు 
కావా? ధర్మం తెలిసినదానవు కావా? ఏ కారణంచేత తండ్రితో యుద్దంచేసి పడగొట్టుమని ఈ చిన్నవాడికి చెప్పావు. 
నా కొడుకును గూర్చి నాకు ఏ చింతా లేదు. భర్తను చూచి మాత్రమే పరితపిస్తున్నాను. ఒకవేళ భర్త నీ విషయంలో 
తప్పు చేశాడే అనుకో! అయినప్పటికీ నీవు దయాగ్థమైన అంతరంగంతో నీ శక్తులన్నీ ఉపయోగించి భర్తను పునర్టీవితుడిగా 
చేయవమ్మా! అయ్యో! భర్తను బాణాలతో కొట్టుమని ఆజ్ఞాపించి, అతడు చనిపోగా ఏ మాత్రమూ విచారించకుండా 
ఉన్నావు. నీ సాహసానికి మితి లేనట్టున్నది. కులపావనీ! నిన్ను ఏమనగలను?” 


వ. అని పలికి పార్టుం జేరంబోయి. 67 


ప్రతిపదార్థం: అని; పలికి= ఉలూపితో పలికి; పార్టున్‌= అర్జునుడిని; చేరన్‌= సమీపించగా; పోయి= సమీపించి. 
తాత్పర్యం: అని ఉలూపితో పలికి అర్జునుడిని సమీపించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. 'మహిత కీర్తిలోల! మత్రాణవల్లభ! । యన్యజనుల ప్రాణ మరసి కావ 

జాలునట్టి నీకు నేల ప్రాణంబుల । నిట్లు వదలి పోవనిచ్చియుండ. 68 
ప్రతిపదార్థం: మహిత= గౌరవించబడిన; కీర్తి= కీర్తియందు; లోల!= ఆసక్తి కలవాడా! మత్‌+(ప్రాణ= నా ప్రాణాలయొక్క; 
వల్లభ!= నాథుడవైనవాడా!; అన్యజనుల= ఇతరులయొక్క; (ప్రాణము; అరసి= పోషించి; కావన్‌= కాపాడటానికి; చాలు+అట్టి= 
సమర్ధుడవైనట్టి; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా; ప్రాణంబులన్‌= (ప్రాణాలను; వదలి= నిన్ను వదలి; పోవన్‌+ఇచ్చి= పోయేటట్లు 
చేసి; ఉండన్‌= ఉండగా; ఏల?= ఎందుకు? 
తాత్పర్యం: ఉదాత్త కీర్తి పరాయణా! ప్రాణేశ్వరా! నీవు ఇతరుల ప్రాణాలు కాపాడగల సమర్ద్హుడవు. నీ ప్రాణాలు నీవు 
కాపాడుకొనలేక పోయా వేల? 


సీ, “నాథ! నీ వెప్పుడు నన్ను మన్నింతువు; । కనువిచ్చి చూడక యునికి దగునె; 
హయమున కెవ్వరు నడ్డంబు రాకుండ । నాంగితి వగ్రజు నధ్వరంబు 
వమ్మయిపోకుండ; లె మ్మిత్తురంగంబు । వెనుకొన వలవదే యనఘ! నీకు 
నని యార్తి( బలవించి యహిపు త్తి దెసం జూచి । 'సుతుం దెట్టులుండిన( బతికి నిమ్ము 


తే. జీవ; మాంద్రురం బెక్కంద్రం జేసికొనుట । పురుషులకు దప్పె; భార్య లిత్తెరువునందు 
నడవరే; యోర్షి నీదుమనమున నింత । యెటింగి కలిగింపు వరు; వేయు నేల తల్లి!” 69 


ప్రతిపదార్థం: నాథ!= నాథా!; నీవు; ఎప్పుడున్‌= ఎప్పుడునూూ; నన్నున్‌= నన్ను; మన్నింతువు= గౌరవిస్తావు; కనువిచ్చి= కన్నులు 
తెరచి; చూడక; ఉనికి= ఉండటం; తగును+ఎ?= తగునా?; అ(గ్రజా= అన్నగారియొక్క; అధ్వరంబు= యజ్ఞం; వమ్ము+అయి= 
భంగమై; పోక+ఉండన్‌= పోకుండా; ఎవ్వరున్‌= ఎవరునూ; హయమునకున్‌= గుర్రానికి; అడ్డంబురాక+ఉండన్‌= అడ్డుపడకుండా; 
ఆశితిని= ఆపితిని; లెమ్ము= లే!; అనఘ!= పాపంలేనివాడా!; నీకున్‌= నీకు; ఈ తురంగంబున్‌= ఈ గుర్రాన్ని; వెనుకొనన్‌= 
వెంటాడగా; వలవదు+ఏ?= వలదా?; అని; ఆర్తిన్‌= దుఃఖంతో; పలవించి= మొరపెట్టి; అహి= సర్పముయొక్క; పు(త్రి= 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసను 321 


కూతురుయొక్క; దెసన్‌= వైపు; చూచి; సుతుండు= కుమారుడు; ఎట్టులు= ఏ విధంగా; ఉండినన్‌= ఉన్నప్పటికిని; పతికిన్‌= 
భర్తకు; జీవము= (ప్రాణం; ఇమ్ము= పోయుము; పురుషులకున్‌= మగవారికి; పెక్కండ్రన్‌= పలువురను; ఆండ్రురన్‌= స్త్రీలను; 
చేసికొనుట= పెండ్రియాడటం; తప్పు+ఎ?= దోషమా?; భార్యలు= భార్యలు కూడా; ఈ తెరువు+అందున్‌= మార్గంలో; నడవరు+ఏ= 
నడవరు కదా?; తల్లి!= తల్లీ!; నీదు మనమునన్‌= నీ మనస్సులో; ఓర్చి= సహించి; ఇంత= దీనినంతయును; ఎతి(గి= ఆలోచించి, 
తెలిసికొని; వరున్‌= భర్తను; కలిగింపు= (బ్రతికించుము; వేయున్‌= వేయి మాటలు; ఏల= ఎందుకు? 


తాత్సర్యం: 'నాథా! నీవు నన్నెప్తుడూ గౌరవిస్తుంటావు. అటువంటివాడవు కన్నులు తెరచి నన్ను చూడకుండటం 
తగునా? అన్నగారి యజ్ఞానికి భంగం కలుగకుండా ఎవ్వరూ గుర్రానికి అడ్డుపడకుండా ఆపావు కదా! పుణ్యాత్మా! లే 
లెమ్ము. నీవు గుర్రాన్ని వెంటాడవలదా?' అని చిత్రాంగద శోకించింది. తరువాత ఆమె ఉలూపివైపు చూచి కుమారుడు 
ఏమైనప్పటికీ భర్తను (బ్రదికించుము. పలువురు (స్త్రీలను వివాహమాడటం మగవారికి తప్పుకాదు కదా! భార్యలు ఈ 
దారి (త్రొక్కరుకదా! (పలువురు భర్తలను కలిగియుండరని అర్థం). కాబట్టి మనసులో ఓర్పు వహించి దీనినంతా 
ఆలోచించి తల్లీ! భర్తను బ్రదికించుము. ఇంకా వేయిమాట లెందులకు?” 


వ. అని యంత నిలువక. 70 
ప్రతిపదార్థం: అని; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగకుండా. 
తాత్సర్యం: అని అంతటితో అగక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “కొడుకు చేత జచ్చి పడియున్న యిక్కురు । కులవరేణ్యు( గరుణ గూరి నీవు 

బ్రదుక( జేయకున్న( బ్రాయోపవేశన । మాచరింతు నహికులాగ్రగణ్య!' 71 
ప్రతిపదార్థం: అహికుల= నాగకులమునందు; అ(గ్రగణ్య= మొదట లెక్కింపదగినదానా!; కొడుకుచేతన్‌= కొడుకువలన; చచ్చి; 
పడి+ఉన్న= యుద్ధభూమిలో పడియున్న; ఈ కురుకుల= ఈ కురుకులంలో; వరేణ్యున్‌= (శ్రేష్టుడిని; కరుణ= దయ; కూరి= 
కలిగి; నీవు; (బ్రదుకన్‌+చేయక= బ్రదికించక; ఉన్నన్‌= ఉంటే; ప్రాయ= మరణించుటకై; స్వకర్మత్యాగ పూర్వకంగా ఉపవాసం 
చేయటంతో; ఉపవేశనము= కూర్చుండటం; ఆచరింతున్‌= చేస్తాను. 
తాత్సర్యం: 'నాగకులా[గ్రగణ్యా! కొడుకుచేతిలో చచ్చి పడియున్న ఈ కురుకుల శ్రేష్టుడిని నీవు బ్రతికించకపోతే నేను 
(ప్రాయోపవేశం చేస్తాను. 


వ. అనిపలికి పతిచరణంబులు శిరంబు సో(కం బ్రణమిల్లి, యాసీనయై యూరకుండె; నట్టియెడ బభ్రువాహ 
నుండు దెప్పిణి లేచి యప్పాలంతిం జూచి. 72 
ప్రతిపదార్థం: అని; పలికి; పతి= భర్రయొక్క; చరణంబులు= పాదాలు; శిరంబు= తలను; సో(కన్‌= తాకేటట్టుగా; ప్రణమిల్లి= 


నమస్కరించి; ఆసీన+ఐ= కూర్చున్నదై; ఊరక+ఉండెన్‌= మిన్నక ఉండిపోయింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; బభ్రువాహనుండు; 
తెప్పిణీ= తేరుకొని; లేచి; ఆ పొలంతిన్‌= ఆ (స్త్రీని, తల్లిని; చూచి. 


తాత్సర్యం: అని చిత్రాంగద పలికి మగని కాళ్ళకు తల తగిలేటట్లుగా నమస్కరించి, కూర్చుండి మాటాడకుండా 
ఉన్నది. ఆ సమయంలో బభ్రువాహనుడు తేరుకొని లేచి తల్లిని చూచి. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ.  'ఇంచుకయేనియున్‌ వనట నెన్ను. బొందని తల్లి నేడు నా 
మంచితనంబునన్‌ బలుకు మాలిన నాథుని నుగ్రశత్రులన్‌ 
మంచు నినుండు వోలె. బరిమార్లు మహాబలు( జూచి యిట్లు దుః 
ఖించుచు నుండ. జూచితి; సకిల్టిషచిత్తున కింత పెద్దయే? 73 


ప్రతిపదార్థం: ఎన్నండున్‌= ఏ నాడునూ; ఇంచుక+ఏనియున్‌= కొంచెంకూడా; వనట= దుఃఖమును; పొందని; తల్లి; నేడు; నా= 
నాయొక్క; మంచితనంబునన్‌= గొప్పతనంచేత (పరాక్రమాతిశయంచేత అని భావం); పలుకు= మాట; మాలిన= లేని, మాటపలుకూ 
లేని (మూర్చపోయిన అని అర్థం); నాథునిన్‌= భర్తను; ఉగ్ర= భయంకరులైన; శత్రులన్‌= శత్రువులను; మంచున్‌= మంచును; 
ఇనుండు+పోలెన్‌= సూర్యుడివలె; పరిమార్చు= రూపుమాపే; మహాబలున్‌= గొప్పబలం కలవాడిని; చూచి; ఇట్టు= ఈ విధంగా; 
దుఃఖించుచున్‌= దుఃఖిస్తూ; ఉండన్‌= ఉండగా; చూచితిన్‌= చూచాను; సహ+కిల్చిష= పాపంతో కూడిన; చిత్తునకున్‌= మనస్సు 
కలవాడికి; ఇంత= ఇది; పెద్ద+ఏ?= మహాపాపమా? 


తాత్పర్యం: 'మా అమ్మ ఏనాడూ దుఃఖం ఎటువంటిదో ఎరుగదు. నా పరాక్రమాతిశయంచేత మాటా పలుకూ లేని 
భర్తను, మంచును సూర్యుడివలె భయంకరులైన శత్రువులను రూపుమాపే బలిష్టుడిని చూచి ఈనాడు ఆమె దుః 
ఖిస్తున్నది. నేను ఆమె శోకస్థితిని కనులారా చూచాను. తండ్రిని పడగొట్టిన పాపాత్ముడికి తల్లిని దుఃఖం పాలు చేయటం 
మహాపాపం కానే కాదు గదా! 


నిశేషం: అలం: ఉపమ, అర్జాంతరన్యాసం. 


క. గాదిలి తనయుండ నగు నే(। గా దన కిక్కురుకులాగ్రగణ్యుని నిమ్మె 
మేదిని గూల్లితి మణికిర | ణోదాత్తంబైన మకుట ముర్విం బొందన్‌.” 74 


ప్రతిపదార్థం: గాదిలి= ప్రియమైన; తనయుండన్‌= కుమారుడను; అగు= అయిన; నేన్‌= నేను; కాదు= తగదు; అనక= అని 
తలంచక; ఈ కురుకుల= ఈ కురువంశంలో; అగ్రగణ్యునిన్‌= ముందు లెక్కించదగిన వాడిని; ఈ+మైన్‌= ఈ విధంగా; 
మణి= పొదిగిన మణులయొక్క; కిరణ= కాంతులచేత; ఉదాత్తంబు+ఐన= సుందరమైన; మకుటము= కిరీటం; ఉర్విన్‌= భూమిని; 
పొందన్‌= కూడగా; మేదినిన్‌= నేలమీద; కూల్చితిన్‌= కూలేటట్లు చేశాను. 


తాత్సర్యం: ప్రియ పుత్రుడనయిన నేను ఇది తగదు అని భావించకుండా మణికిరణ మనోజ్ఞమైన కిరీటం నేలమీద 
పడేటట్టుగా ఈ కురువంశ శ్రేష్టుడిని కూల్ఫాను.' 
౧ 


వ. అనివిలాపంబు చేసి వివ్వచ్చుతోడం గూడ యజ్ఞతురంగానుసారులై వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యప్రభృతి బ్రాహ్మణ 
జనంబులు నయనపథప్రాప్తు లగుటయు. 75 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 323 


ప్రతిపదార్థం: అని; విలాపంబుచేసి= దుఃఖించి; వివ్వచ్చుతోడన్‌= అర్జునుడితో; కూడన్‌= కూడా; యజ్ఞతురంగ= యజ్ఞాశ్యమును; 
అనుసారులు+ఐ= అనుసరిస్తున్నవారై; వచ్చిన; యాజ్ఞవల్క్య = యాజ్ఞవల్క్యుడియొక్క; శిష్య= శిష్యుడు; (ప్రభృతి= మొదలైన; 
బ్రాహ్మణజనంబులు= బ్రాహ్మణులు; నయనపథ= కంటిచూపు ఒలయువారిని; ప్రాప్తులు= పొందినవారు; అగుటయున్‌= కాగా; 
(కన్నులకు కనబడగా అని అర్థం) 

తాత్సర్యం: అని బభ్రువాహనుడు విలపించాడు. ఇంతలో అర్జునుడితోపాటు యజ్ఞాశ్యాన్ని అనుసరిస్తున్న యాజ్ఞవల్క్య 
శిష్యుడు మొదలగు బ్రాహ్మణులు అతడికి కనపడ్డారు. 


సీ, “అధ్వర హయ విషయంబుగా వీ రేమి పనిచేయు వారొక్కొ? పారం డిట్లు 
పడియున్నవా(డని పలవించి జనకుని । నిట్లు చేసిన పాపుం డెవ్విధమున 
నాచరించునొకొ? ప్రాయశ్చిత్త మని పల్కి! పండ్రెండు వర్షముల్‌ భైక్షవృత్తి 
నిమ్మహాత్ముని కపాలమ్మున నడపంగ । వలయుంగా కొం డెద్ది గలుగ నేర్చు? 


ఆ. నని యులూపి దిక్కుగనుంగొని 'నీవు ప। నృంగం దండ్రి నిట్లు భండనమున 
విగత జీవితుండుగ. దెగ6 జేసితిని నింక । నెలమి( బొందు భరతకులపవిత్ర!” 76 


ప్రతిపదార్థం: అధ్వర= యజ్ఞంయొక్క; హయ= గుర్రంయొక్క; విషయంబు+కాన్‌= పనిగా; వీరు= ఈ బ్రాహ్మణులు; ఏమి 
పని?= ఏ పని?; చేయువారు+ఒక్కొ= చేయువారో; పార్గుడు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; పడి; ఉన్నవాండు= ఉన్నాడు; 
అని; పలవించి= శోకించి; జనకునిన్‌= తండ్రిని; ఇట్టు= ఈ విధంగా; చేసిన= పడగొట్టిన; పాపుండు= పాపి; ఏ+విధమునన్‌= ఏ 
విధంగా; ప్రాయశ్చిత్తము= పాపాన్ని పోగొట్టెపని; ఆచరించున్‌+ఒకొ= చేయునో; అని; పల్కి= పలికి; పండ్రైండు= పన్నెండు; 
వర్షముల్‌= ఏండ్లు: ఈ మహత్‌+ఆత్ముని= ఈ గొప్ప ఆత్మగల వాడియొక్క; కపాలమ్మునన్‌= తల పుట్టెయందు; భైక్షవృత్తిన్‌= 
భిక్షాన్నమును భుజించే వ్యాపారం; నడపంగన్‌ వలయున్‌+కాక= చేయవలయునే తప్ప; ఒండు= మరొక విధానం; ఎద్ది= ఏదియూ; 
కలుగనేర్చున్‌= కలుగుతుంది; అని; ఉలూపి దిక్కున్‌= ఉలూపివైపు; కనుంగొని= చూచి; నీవు; పన్సంగన్‌= ఆజ్ఞాపించగా; 
భండనమునన్‌= యుద్దంలో; ఇట్ట్లు= ఈ విధంగా; తండడ్రిన్‌= తండ్రిని; విగత= పోయిన; జీవితుండుగన్‌= జీవిత కాలం కలవాడినిగా, 
జీవితం ముగిసేటట్టుగా; తెగన్‌+చేసితిని= చంపితిని; భరతకుల= భరతుడి వంశముయొక్క; పవిత్ర= శుద్దిని కలిగించుదానా!, 
పాపాదులను పోగొట్టేదానా; ఎలమిన్‌= ఆనందపారవశ్యమును; ఇంకన్‌= ఇక; పొందు= పొందుము. 


తాత్పర్యం: 'యజ్ఞాశ్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలలో ఏ విధిని నిర్వహించటానికి ఈ బ్రాహ్మణులు వచ్చారో! 
అర్జునుడు ఈ విధంగా యుద్ధభూమిలో పడి ఉన్నాడు కదా!” అని బభ్రువాహనుడు శోకించాడు. 'తండ్రిని ఈ 
విధంగా పడగొట్టిన పాపి ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసికొనునో! అని అన్నాడు. పన్నెండేళ్ళు మహాత్ముడైన అర్జునుడి 
కపాలంలో భిక్షాన్నం భుజించవలయునే తప్ప మరియొక విధమైన [ప్రాయశ్చిత్తం కనబడదు” అని పలికాడు. అతడు 
ఉలూపివైపు చూచి 'నీవు ఆజ్ఞాపించగా యుద్దంలో ఈ విధంగా తండ్రిని అకాలమరణం పాలుచేశాను. భరతకుల 
పరిశుద్ది కారిణీ! ఇక నీవు ఆనందపారవశ్యం పొందుము. 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని వెండియు. 77 
తాత్పర్యం: అని ఇంకనూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “జనకుని దెగటార్దిన పా । పునకుం బ్రాణంబు తోడి పొత్తు మనంగా 
మనమున దాలిమి గలుగునె? | చనుగాక యతండు చనిన సద్గతిక తగన్‌.” 78 


ప్రతిపదార్థం: జనకునిన్‌= తండ్రిని; తెగటార్చిన= చంపిన; పాపునకున్‌= పాపికి; ప్రాణంబుతోడన్‌+పొత్తు= ప్రాణముల సంబంధం; 
మనంగాన్‌= ఉండగా; మనమునన్‌= మనస్సులో; తాలిమి= శాంతి; కలుగును+ఎ?= పుట్టునా? (పుట్టదని భావం); అతండు= 
తండ్రి; చనిన= వెళ్ళిన; సత్‌+గతికిన్‌+అ= ఉత్తమలోకానికే; తగన్‌= సదాచారానికి తగినట్టుగా; చనున్‌+కాక= వెళ్ళును గాక! 


తాత్పర్యం: 'తండ్రిని చంపిన పాపికి ప్రాణాలున్నంత వరకూ మనశ్శాంతి కలుగదు. తండ్రి వెళ్ళిన ఉత్తమలోకానికే 
కొడుకు కూడా ధర్మానికి తగ్గట్టుగా వెళ్ళాలి. 


వ. అని యుగ్గడించి స్థావరంబులు జంగమంబులు నగు భూతంబులు విన, భుజంగపుత్రియు నాకర్ణింపం; జెప్పి 
'వ్రతంబు నిష్టం బూనెద; మా తండ్రి లే కునికి నిజంబగు నేని. బ్రాయోపవేశంబ యుత్తమ కృత్యంబు; వీరవధంబు 
పాపం; బంతకంటెను రాజవధం బెక్కు; డంతకంటె( గడు నగ్గలంబు ధార్మికవధంబు; జనక వధ పాతకం బింత 
యని కొలంది యిడరా; దిట్లుండ వీరుండును రాజును ధార్మికుండును జనకుండును నైన యిమ్మహితాత్ముని 
వధియించిన మహాపాతకుని కేతద్వతానుష్టానంబు దక్కనొండుమెయి నిష్కృతి గల్గునే; దీని నడపెద'? నని 
పలికి యప్పరమనియతుం డుపస్పర్శనం బాచరించి పలుకు లుడిగి కూర్చుండె; నప్పుడు. 79 


ప్రతిపదార్థం: అని; ఉగ్గడించి= వక్కాణించి; స్థావరంబులు= కదలనివి, అచేతనములు; జంగమంబులున్‌= కదిలేవి, చేతనములు; 
అగు= అయిన; భూతంబులు= పదార్థాలు; వినన్‌= వినగా; భుజంగ= సర్పముయొక్క; పుత్రియున్‌= కుమార్తెయు; ఆకర్షింపన్‌= 
వినగా; చెప్పి; వ్రతంబు= సదాచారంయొక్క; నిష్టన్‌= (శ్రద్ధను; పూనెదన్‌= పూనుతాను; మా తండ్రి= అర్జునుడు; లేక+ఉనికి= 
లేకుండటం, మరణించటం; నిజంబు+అగు+ఏనిన్‌= నిజమయితే; ప్రాయోపవేశంబు+అ= మరణార్థం ఉపవసించి కూర్చుండటం; 
ఉత్తమ= మంచిదైన; కృత్యంబు= పని, వీర= వీరుడియొక్క; వధంబు= చంపటం; పాపంబు= పాపం; అంతకంటెను= వీరవధకంటె; 
రాజ= రాజుయొక్క; వధంబు= చంపుట; ఎక్కుడు= మహాపాపము; అంతకంటెన్‌= రాజ వధకంటె; ధార్మిక= ధర్మమునందు 
చరించువాడియొక్క; వధంబు= వధ; కడున్‌= మిక్కిలి; అగ్గలంబు= అధికం; మహత్తరపాపం; జనక= తండ్రియొక్క; వధ= 
చంపుటవలన కలుగు; పాతకంబు= పాపం; ఇంత= ఈ పరిమాణం కలది; అని; కొలంది= మితి; ఇడరాదు= పెట్టటం శక్యం 
కాదు; ఇట్టు= వాస్తవము ఈ విధంగా; ఉండన్‌= ఉండగా; వీరుండును= వీరుడునూ; రాజును; ధార్మికుండును= ధర్మమునందు 
చరించేవాడునూ; జనకుండును= తండ్రియూ; ఐన= అయిన; ఈ మహిత= పూజించబడిన; ఆత్మునిన్‌= ఆత్మకలవాడిని; 
వధియించిన= చంపిన; మహత్‌= గొప్ప; పాతకునికిన్‌= పాపికి; ఏతద్‌= ఈ; (వ్రత= ప్రాయోపవేశ వ్రతముయొక్క; అనుష్టానంబు= 
ఆచరణమే; తక్కన్‌= తప్ప; ఒండు= మరియొక, ఇతరమైన; మెయిన్‌= విధంగా; నిష్కృతి= పాపవిముక్తి; కలుగున్‌+ఏ?= 
కలుగునా?; దీనిన్‌= ప్రాయోపవేశాన్ని; నడపెదన్‌= ఆచరిస్తాను. అని; పలికి; ఆ పరమ= ఆ అధికమైన; నియతుండు= నియమం 
కలవాడు; ఉపస్పర్శనంబు= ఆచమనం (మూడుసార్లు నీరు లోపలికి పుచ్చుకొనటం); ఆచరించి= చేసి; పలుకులు= మాటలు; 
ఉడిగి= మాని; కూర్చుండెన్‌= కూర్చున్నాడు; అప్పుడు= ఆ సమయంలో. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 325 


తాత్సర్యం: అని అక్కడ ఉన్నవారు వింటూ ఉండగా బభ్రువాహనుడు వక్కాణించాడు. అంతేకాక సృష్టియందలి 
సర్వచేతనాచేతనములూ నాగకన్య అయిన ఉలూపీ వింటూ ఉండగా పలికాడు. మరియు 'నేను సదాచార (శ్రద్ద పాటిస్తాను. 
మాతం(డ్రి మరణించటం నిజమయితే ప్రాయోపవేశమే నాకు చేయదగిన మంచిపని. వీరవధ పాపం. అంతకంటె 
రాజవధ మహాపాపం. దానికంటె ధార్మికవధ మహత్తర పాపం. ఇక జనకవధ ఇంతటిదని మితిపెట్టలేము. సత్యమిట్టిది 
కాబట్టి వీరుడూ, రాజూ, ధార్మికుడూ, తండ్రీ అయిన మహాత్ముడిని చంపిన మహాపాపికి ప్రాయోపవేశం చేయటంవలన 
తప్ప అన్యవిధంగా పాపవిముక్తి లేదు. కాబట్టి ప్రాయోపవేశమే చేస్తాను” అని చెప్పి, ఆ పరమ నియమబద్దుడు 
ఆచమనంచేసి మౌనియె కూర్చున్నాడు. అప్పుడు. 
ఉలూపి(చి) సంజీవనమణిచేత నర్జును బ్రదికించుట (సం. 14-81-1) 

ఆ. అట్లు తెంపు చేసి యాసీను లైన యా। తల్లి. గొడుకు, నవని ద్రెళ్ళియున్న 

విజయు( జూచి పాంపవెలంది సంజీవన । మణి. దలంచెం గురుసమాజముఖ్య! 80 
ప్రతిపదార్థం: కురుసమాజ= కురురాజ సమూహంలో; ముఖ్య!= శ్రేష్ణుడా!; అట్టు= ఆ విధంగా; తెంపుచేసి= సాహసించి; 
ఆసీనులు+ఐన= కూర్చున్నవారైన; ఆ తల్లిన్‌= ఆ తల్లినీ, చిత్రాంగదనూ; కొడుకున్‌= కొడుకునూ; అవనిన్‌= భూమిమీద; 
తైళ్ళి+ఉన్న= పడి ఉన్న; విజయున్‌= అర్జునుడినీ; చూచి; పాపవెలంది= నాగకాంత ఉలూపి; సంజీవన= తిరిగిబ్రదికించే; మణిన్‌= 
మణిని; తలంచెన్‌= స్మరించింది. 
తాత్సర్యం: కురురాజక్రేష్టా! ఉలూపి ఆ విధంగా సాహసించి కూర్చున్న చిత్రాంగదనూ, బభ్రువాహనుడినీ, యుద్దభూమిలో 
పడి ఉన్న అర్జునుడినీ చూచి తిరిగి బ్రదికించే సంజీవన మణిని స్మరించింది. 


వ. తలంచినం భుజంగమంబులకు( బరాయణంబైన యమ్మణి యమ్మహాభాగ హస్తతలంబునకు వచ్చిన నా 
భామిని భభ్రువాహను నాననం బాలోకించి. 81 


ప్రతిపదార్థం: తలంచినన్‌= స్మరించగా; భుజంగమంబులకున్‌= సర్పాలకు; పరాయణంబు+ఐన= ప్రియమైనదైన; ఆ+మణి; 
ఆ మహాభాగ= మహాపవిత్రయొక్క; హస్తతలంబునకున్‌= అరచేతకి; వచ్చినన్‌= రాగా; ఆ భామిని= ఆ (స్తీ - ఉలూపి; బభ్రువాహను= 
బ(భ్రువాహనుడియొక్క; ఆననంబు(న్‌)= ముఖమును; ఆలోకించి= చూచి. 

తాత్పర్యం: స్మరించిన వెంటనే నాగజాతివారికి ప్రియమైన ఆ సంజీవనమణి ఉలూపి అరచేతిలో నిలిచింది. అప్పుడు 
ఆమె బభ్రువాహనుడి ముఖం చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, విజయుండు చచ్చునే వేదురులార! యిం | ద్రునిచేత నైన; నీతనికి నొక్క 
ప్రియము సేయంగ( గోరియును నీ కొలంది యా । రయు బుద్ది నీతండు రణ మొనర్చ( 
దలంచిన నివ్వీరుతల(పు సిద్దింపంగ(। జేయుటకును నింత సేయవలసె 
నాకు( గావున మోహనంబగు మాయా ప్ర। యోగంబు నడపితి నుజ్జ్వలాత్మ! 


తే. నరుడు నారాయణు(డు; మహత్తరము సువ్వె । యితని తేజ; మెవ్వరికిని నెట్లు దాని 
నార్పవచ్చు; మీ వగ పెల్లC దీర్చ నిపుడ । యుత్చితుం డగు నీ కౌరవోత్తముండు. 82 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వేందురులార!= వెర్రులార!; ఇంద్రునిచేతన్‌= ఇం(ద్రుడిచేతను; ఐనన్‌= అయినను; విజయుండు= అనేక విజయాలు 
పొందినవాడు అర్జునుడు; చచ్చున్‌+ఏ?= చనిపోవునా?; ఉజ్జుల= (ప్రకాశిస్తున్న; ఆత్మ= ఆత్మకలవాడా!, బభ్రువాహనా!; ఈతనికిన్‌= 
అర్జునుడికి; ఒక్క= ఒక; ప్రియము= మేలు; చేయన్‌= చేయగా; కోరియును= కోరియూ; నీ= నీయొక్క; కొలంది= శక్తి; ఆరయు= 
పరీక్షించే; బుద్దిన్‌= తలంపుతో; ఈతండు= ఈ అర్జునుడు; రణము= యుద్దం; ఒనర్చన్‌= చేయగా; తలంభచినన్‌= నిశ్చయించగా; 
ఈ వీరు= ఈ వీరుడియొక్క; తలయు= కోరిక; సిద్దింపంగన్‌= నెరవేర్చగా; చేయుటకును= చేయటానికీ; నాకున్‌= నాకు; ఇంత= 
ఈ పెద్దపని; చేయవలసెన్‌= చేయవలసి వచ్చింది; కావునన్‌= కావున; మోహనంబు= మూర్చ కలిగించేది; అగు= అయిన; 
మాయా= మాయయొక్క; ప్రయోగంబు= ప్రయోగం; నడపితిన్‌= చేశాను; నరుండు= అర్జునుడు; నారాయణుండు; ఇతని= 
ఇతడియొక్క; తేజము= తేజస్సు; మహత్తరము= చాలా గొప్పది; చువ్వె= సుమా!; దానికిన్‌= ఆ తేజస్సును; ఎవ్వరికినిన్‌= 
ఎటువంటి వారికైనను; ఎట్టు= ఏ విధంగా; ఆర్సన్‌= రూపుమాపగా; వచ్చున్‌?= సాధ్యమౌతుంది?; ఈ కౌరవ= ఈ కౌరవులలో; 
ఉత్తముండు= శ్రేష్టుడు; మీ= మీయొక్క; వగపు= విచారం; ఎల్లన్‌= అంతయూ; తీర్సన్‌= పోగొట్టగా; ఇపుడు+అ=ఇప్తుడే; 
ఉత్చితుండు= లేచినవాడు; అగున్‌= అవుతాడు. 


తాత్పర్యం: వెర్రులారా! ఇంద్రుడిచేతనైనా అర్జునుడు చనిపోతాడా! నేను ఇతడికి గొప్ప మేలు చేయాలని కోరాను. 
అదీగాక నీ శక్తి పరీక్షించాలనే తలంపుతో నీతో యుద్దం చేయ నిశ్చయించిన ఇతడి కోర్కి నెరవేర్స నిర్ణయించాను. 
ఈ రెండు హేతువుల వలన మూర్చపోయేటట్టుగా మాయా ప్రయోగం చేశాను. అర్జునుడు నారాయణుడే. ఇతడి 
తేజస్సు చాలా గొప్పది. దానిని ఏ విధంగానైనా నశింపజేయటం ఎవ్వరికీ సాధ్యంకాదు. మీ విచారం తొలగించటానికి 
ఈ కౌరవశ్రేష్టుడు ఇప్పుడే లేస్తాడు. 


వ. “మాయా ప్రయోగంబ; వేటొండుగాదు; నీకు మీతండ్రితోడ భండనంబు సేయ బుద్ది పుట్టించితి; ఇంతమాత్ర' 
యని తత్పదేశంబున నున్నయెల్లజనంబులు నుల్లంబుల నానందంబు నొందం బలికి, యమ్మణిపూరపురపతి 
కరతలంబున నమ్మణి యిడి, 'దీని నిమ్మహాత్ముని హృదయదేశంబు మోపు", మనవుడు నతం డట్ల చేయుట 
యుం. బార్జుండు ప్రత్యుజ్జీవితుందై. 83 


ప్రతిపదార్థం: మాయా= మాయయొక్క; ప్రయోగంబు+అ= ప్రయోగమే; వేటు+ఒండు= మరియొకటి; కాదు; మీ తండ్రితోడన్‌= 
మీ తండ్రితో; భండనంబు= యుద్దం; చేయన్‌= చేయగా; నీకున్‌= నీకు; బుద్ది= ఆలోచన; పుట్టించితిన్‌= కలిగేటట్టు చేశాను; 
ఇంతమా(త్ర= ఇంతే; అని; తద్‌= ఆ; (ప్రదేశంబునన్‌= చోటున; ఉన్న; ఎల్లన్‌+జనంబులున్‌= జనులందరూ; ఉల్లంబులన్‌= 
హృదయాలలో; ఆనందంబున్‌= ఆనందమును; ఒందన్‌= పొందగా; పలికి; ఆ మణిపూర= ఆ మణిపూరమనే; పుర= పట్టణంయొక్క; 
పతి= నాథుడియొక్క; కరతలంబునన్‌= అరచేతియందు; ఆ మణి= ఆ సంజీవనమణి; ఇడి= ఉంచి; దీనిన్‌= ఈ మణిని; ఈ 
మహత్‌+ఆత్ముని= పెద్దమనస్సుకలవాడియొక్క; హృదయదేశంబు= హృదయస్మానాన్ని; మోపుము= ఆనించుము; అనవుడున్‌= 
అనిన తరువాత; అతండు= బభ్రువాహనుడు; అట్టు+అ= అట్టే, ఉలూపి చెప్పిన విధంగానే; చేయుటయున్‌= చేసిన పిదప; 
పార్టుండు= అర్జునుడు; ప్రతి+ఉజ్జీవితుండు+ఐ= తిరిగి బ్రదికినవాడై. 


తాత్పర్యం: “ఇది మాయా ప్రయోగమే కాని మరియొకటి కాదు” అని ఉలూపి అన్నది. ఆ మాటలు విని అక్కడివారందరూ 
ఆనందించారు. అప్పు డామె ఆ మణిని బభ్రువాహనుడి అరచేతిలో ఉంచి దీనిని మహాత్ముడైన అర్జునుడి హృదయస్థానాన 
పెట్టు' మని పలికింది. బభ్రువాహనుడు ఆమె చెప్పినట్టే చేసిన వెంటనే అర్జునుడు తిరిగి బ్రతికాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసను 327 


తే. లేచి కూర్చుండి కలయంగ జూచి యెట్టి । సెరల కాంతియు దంతరుచియును బెరయ 
నతి మనోహరముగ. దనసుతునితోడ । 'మనుజనాయక! కుశలమే?” యనుడు నతండు. 84 


ప్రతిపదార్థం: లేచి= అర్జునుడు లేచి; కూర్చుండి; కలయంగన్‌= అంతటా, నలువైపులా; చూచి; అతి= మిక్కిలి; మనోహరముగన్‌= 
అందంగా; ఎట్ట= కంటియందలి ఎర్రని; సెరల= గీరల; కాంతియున్‌= కాంతియూ; దంత= పండ్రయొక్క తెల్లని; రుచియును= 
కాంతియూ; బెరయన్‌= కూడగా; తన= తనయొక్క; సుతునితోడన్‌= కొడుకుతో; మనుజనాయక!= రాజా!; కుశలము+ఏ?= 
సేమమే కదా?; అనుడున్‌= అని అనగా; అతండు= ఆ బభ్రువాహనుడు. 


తాత్పర్యం: అర్జునుడు లేచి కూర్చుండి నాలుగు దిక్కులా చూచాడు. అతడి కన్నులలోని ఎర్రగీరల కాంతీ, తెల్లని 
పండ్లకాంతీ చాలా అందంగా కలిసిపోయినవి. అప్పుడు అతడు తన కొడుకును “రాజా! సేమమే కదా! అని (ప్రశ్నించాడు. 
పిదప బభ్రువాహనుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, వినయ మారంగ నాతని చరణంబుల । కెటి(గి 'భవత్సుణ్య వీక్షణమున 
నఖిలంబు6 గుశలంబ' యనిన 'నిజ్ఞనముల | మొగములయందెల్ల వగపు దోంచి 
యచ్చెరువాటును హర్షంబుం గదిరెడు; । నిది యేమి చెప్పవే యెటు(గు దేని; 
నాచెప్పినట్ల రణంబున కేతెంచి । తీవు; చిత్రాంగద యేల వచ్చె? 


ఆ. నిచ్చటికి నులూపి(చి) యేమిటి కిపుడు చ | న్దెంచె?' ననుడు భక్తి నిరరముగ 
నతడు సాగి మొక్కి హస్తముల్‌ మొగిచి య । య్యహి తనూజ( జూపి యతనితోడ. 85 


ప్రతిపదార్థం: వినయము; ఆరంగన్‌= నిండగా; అతని= అర్జునుడియొక్క; చరణంబులకున్‌= కాళ్ళకు; ఎబు(గి; భవత్‌= మీయొక్క; 
పుణ్య= పవిత్రమైన; వీక్షణమునన్‌= చూపుచేత; అఖిలంబున్‌= సమస్తమునూ; కుశలంబు+అ= సేమమే; అనినన్‌= అనగా; ఈ 
జనముల= ఈ జనులయొక్క; మొగముల+అందున్‌= ముఖాలలో; ఎల్లన్‌= అంతటా; వగపు= విచారం; తోంచి= కనబడి; 
అచ్చెరువాటును= ఆశ్చర్యమూ; హర్షంబు= సంతోషమూ; కదిరెడున్‌= కలుగుతున్నవి; ఎజుంగుదు+ఏని= తెలిసినవాడవైతే; 
ఇది; ఏమి= ఏమిటో; చెప్పవే= చెప్పుమా; ఈవు; నా+చెప్పిన+అట్ట= నేను చెప్పిన విధంగానే; రణంబునకున్‌= యుద్దానికి; 
ఏతెంచితి= వచ్చావు; చిత్రాంగద; ఏల= ఎందువలన; వచ్చెన్‌= వచ్చింది. ఇచ్చటికిన్‌= ఇక్కడకు; ఉలూపి(చి)= ఉలూపి; ఇపుడు; 
ఏమిటికిన్‌= దేనికి; చన్‌+తెంచెన్‌= వచ్చింది; అనుడున్‌= అనగా; భక్తి= భక్తిచేత; నిర్భరము+కన్‌= నిండి ఉండేటట్టుగా; అత 
డు= బభ్రువాహనుడు; చాంగి= సాష్టాంగపడి, మొక్కి; హస్తముల్‌= చేతులు; మొగిచి= మోడ్చి; ఆ అహి= ఆ నాగరాజుయొక్క; 
తనూజన్‌= పుత్రికను; చూపి; అతనితోడన్‌= అర్జునుడితో. 


తాత్పర్యం: పరిపూర్ణ వినయంతో అర్జునుడి కాళ్ళకు (మొక్కి 'మీ పావన కటాక్ష వీక్షణం చేత అందరూ సేమమే” అని 
అన్నాడు. తరువాత అర్జునుడు 'నాకు వీరి ముఖాలలో విచారం గోచరించి ఆశ్చర్యమూ సంతోషమూ కలుగుతున్నవి. 
వీరి విచారానికి కారణం నీకు తెలిస్తే నాకు చెప్పుము. నీవు నేను చెప్పిన విధంగానే యుద్దం చేయటానికి వచ్చావు. మరి 
ఇక్కడకు చిత్రాంగద ఎందుకు వచ్చింది? ఉలూపి ఇప్పుడు దేనికి వచ్చింది?’ అని అడిగాడు. అంతట బభ్రువాహనుడు 
సాష్టాంగ నమస్కారం చేసి, లేచి చేతులు మొగిడ్భి నాగకన్య అయిన ఉలూపిని చూపి అర్జునుడితో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'అంతయునిమ్మహానుభావ నడుగుం' డనిన, గాండీవి యా యింతివదనం బాలోకించి 'కురువంశ నిస్తారకా! 
నీ రాకకుం గారణంబేమి?; ' యిమ్మణిపూర పురనాథుని దెస నావలన భవదీయ చిత్తంబు ప్రసన్నంబయి 
యున్న యదియె?; యిన్నరపతియును నేనును జిత్రాంగదయును నీకేమియు నపరాధంబు సేయము గదా” 
యనుటయు. 86 


ప్రతిపదార్థం: అంతయున్‌= వృత్తాంతమంతయూ; ఈ మహానుభావన్‌= మహిమగలదానిని; అడుగుండు= అడుగుడు; అనినన్‌= 
అనగా; గాండీవి= అర్జునుడు; ఆ ఇంతి= ఆ స్త్రీయొక్క; వదనంబు= ముఖమును; ఆలోకించి= చూచి; కురువంశ= కురువంశమును; 
నిస్తారకా!= ఉద్దరించుదానా!; నీ= నీయొక్క; రాకకున్‌= వచ్చుటకు; కారణంబు= కారణం; ఏమి?= ఏది?; ఈ మణిపూరపుర= 
ఈ మణిపూర పురముయొక్క; నాథునిదెసన్‌= నాథుడియెడ; నా వలనన్‌= నా యెడల; భవదీయ= నీ యొక్క; చిత్తంబు= 
మనస్సు; ప్రసన్నంబు+ఐ= తృప్తి పొందినదై, దయగలదై; ఉన్న+అది+ఎ?= ఉన్నదా?; ఈ నరపతియును= ఈ రాజునూ; 
నేనును= నేనూ; చిత్రాంగదయున్‌= చిత్రాంగదయూ; నీకున్‌= నీ యెడ; ఏమియున్‌= ఏమియూ; అపరాధంబు= తప్పు; 
చేయము+కదా= చేసి ఉండము కదా; అనుటయున్‌= అని అన్నతరువాత. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: 'వృత్తాంతమంతా ఈ మహానుభావను అడుగుము' అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఉలూపిని 
తేరిపారజూచి 'కురుకులోద్దారకా! నీ రాకకు కారణ మేది? బభ్రువాహనుడియెడలా, నా యెడలా నీ మనస్సు తృప్తి 
వహించి ఉన్నదా? ఇతడు గానీ, నేనుగానీ, చిత్రాంగద గానీ నీ యెడ తప్పుచేశామా? అని అన్నాడు. 


ఉలూపి(చి) యర్జునునితో వసువుల కోపప్రసాదంబుల నెటింగించుట (సం. 14-82-5) 


(ఈక 


అల్లన నవ్వుచు నయ్యింతి యతనితో । 'నాథ! నీయం దొకనాండు నెగ్గు 
గలదె?; నా పుత్రుని వలనం గీ డెక్కడి । యది?; వినీతాత్మ చిత్రాంగదయును; 
గినియక విను; మేను వినతోత్తమాంగ నై । చెప్పెద; నీ సుతుచేత నీకు 
నావహిల్లె నశుభ; మాహవంబున నీవు । గంగాతనూజు శిఖండి నెపము 


తే. గాంగ దెగటార్షి; తది పాతకంబు; దాని । కనఘ! నిష్కృతి సేయక తనువు విడిచి 
తేని నరకవాసమునకు( బోనువలయు. । గాన నిష్కృతిసేసితి( గడంగి వచ్చి. 87 


ప్రతిపదార్థం: ఆ ఇంతి= ఆ (స్తీ ఉలూపి; అల్లన్‌+అ= మెల్లగా; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనితోన్‌= అర్జునుడితో; నాథ!= నాథా!; 
నీయందున్‌= నీయెడ; ఒకనాండున్‌= ఏనాడైనను; ఎగ్గు= తప్పు; కలదు+ఎ= ఉన్నదా; నా= నాయొక్క; పుత్రుని వలనన్‌= 
కుమారుడివలన, బ(భ్రువాహనుడివలన; కీడు= తప్పు; ఎక్కడి+అది?= ఎక్కడ ఉన్నది?; చిత్రాంగదయును= చిత్రాంగద కూడా; 
వినీత= నాగరకతను పొందిన, సుశిక్షితమైన; ఆత్మ= మనస్సు కలది; కినియక= కోపగించక; వినుము; ఏను= నేను; వినత= 
ముందునకు వాలిన; ఉత్తమాంగన్‌= తల కలదానను (వినయంతో తలవాల్చిన దానను అని అర్థం); ఐ; చెప్పెదన్‌= చెప్పుతాను; 
నీకున్‌= నీకు; నీ= నీయొక్క; సుతుచేతన్‌= కుమారుడివలన; అశుభము; ఆవహిల్లెన్‌= కలిగింది; నీవు; ఆహవంబునన్‌= యుద్దంలో; 
శిఖండి; నెపము= మిషు కాంగన్‌= కాగా; గంగా= గంగానదియొక్క; తనూజున్‌= కుమారుడిని, భీష్ముడిని; తెగటార్చితి(వి)= 
చంపితివి; అది= భీష్మవధ; పాతకంబు= మహాపాపం; అనఘ!= పాపరహితా! పుణ్యాత్మా; దానికిన్‌= ఆ మహాపాపానికి; నిషృతి= 
(ప్రాయశ్చిత్తం; చేయక; తనువు విడిచితి (వి+ఏనిన్‌= శరీరమును వదలితే, మరణిస్తే; నరక= నరకంయొక్క; వాసమునకున్‌= 
నివసించటానికి; పోను+వలయున్‌= పోవలయును; కాన; కడంగి=పూనుకొని; వచ్చి; నిషృతి= ప్రాయశ్చిత్తం - ప్రతిక్రియ; 
చేసితిన్‌= చేశాను. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 329 


తాత్సర్యం: మెల్లగా నవ్వుతూ ఉలూపి అర్జునుడితో “ప్రాణేశ్వరా! ఏనాడూ నీవు తప్పుచేయలేదు. నా కుమారుడివలన 
తప్పు ఎక్కడ? ఇక చిత్రాంగద అంటావా సుశిక్షితమైన మనస్సు కలదే. కోపగించకుండా వినుము. వినయంతో తలవాల్చి 
నమస్కరించి చెప్పుతాను. నీ కుమారుడివలన నీకు అశుభం కలిగింది. నీవు యుద్దంలో శిఖండి మిషగా భీష్ముడిని 
పడగొట్టావు. అది మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసికొనకుండా నీవు మరణిస్తే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. 
అందువలన నేను పూనుకొని వచ్చి నీకు పాపవిముక్తి చేశాను. 


విశేషం: 'ఏని నరకవాసమునకు( బోవ వలయు”- ఈ ఎత్తుగీతి మూడవ పాదములో యతి దప్పింది. వావిళ్ళవారు, రామా అండ్‌ 
కో వారు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన భారత ప్రతులయందును ఈ పాఠమే కనబడుతున్నది. 'పోవవలయు” 
అనేచోట 'పోను వలయు” అని ఉండటం ఒప్పు. 


వ. అది యెట్లంటేని నాకర్ణింపు; మే నొక్కనాండు సఖీసమేతంబుగా సురనదీస్నానంబునకు వచ్చియుండ, వసువు 
లక్కడకేతెంచి యింతనంత నొక్కరేవునం దోంచి కృత స్మానులై నిజరూపంబున సన్నిహితయైన గంగాదేవితోడ 
'గాండీవధరుండు శిఖండిం బురస్కరించుకొని, గాంగేయుం డేయకుండం బరమ సాయకంబుల నతనిం 
గూల్చై; నట్లు కుత్సితజయార్డనం బొనర్షిన యయ్యర్జును నేము శాపసంతాపితుం జేయుదు' మని చెప్పిన 
నప్పరమానుభావయు దాని కొడంబడిన పలుకు పలికె; నంతయు విని తత్‌క్షణంబ. 88 


ప్రతిపదార్థం: అది; ఎట్టు; అంటి(వ)+ఏని= అని అనినచో; ఆకర్షింపుము= వినుము; ఏను= నేను; ఒక్కనాండు= ఒక రోజు; 
సఖీ= చెలికత్తెలతో; సమేతంబు+కాన్‌= కూడిఉండేటట్టుగా; సురనదీ= గంగానదియొక్క; స్నానంబునకున్‌= స్నానానికి; 
వచ్చి+ఉండన్‌= వచ్చి ఉండగా; వసువులు; అక్కడకున్‌= అక్కడకు; ఏతెంచి= వచ్చి; ఇంతన్‌+అంతన్‌= సమీపాన; ఒక్కరేవునన్‌= 
ఒకానొక రేవులో; తోంచి= కనబడి; కృతస్నానులు+ఐ= స్నానం చేసినవారై; నిజ= తనయొక్క; రూపంబునన్‌= రూపంతో, 
స్వస్వరూపంతో; సన్నిహిత+ఐ= దగ్గరకు వచ్చినదైన; గంగాదేవితోడన్‌= గంగాదేవితో; గాండీవ= గాండీవమును; ధరుండు= 
ధరించినవాడు అర్జునుడు; శిఖండిన్‌= శిఖండిని; పురస్కరించుకొని= ముందుంచుకొని; గాంగేయుండు= గంగానది కుమారుడు 
భీష్ముడు; ఏయక= బాణాలు ప్రయోగించక; ఉండన్‌= ఉండగా; పరమ= ్రేష్టములైన; సాయకంబులన్‌= బాణాలతో; అతనిన్‌= 
అతడిని; కూల్చెన్‌= పడగొట్టాడు; అట్టు= ఆ విధంగా; కుత్సిత= నీచమైన; జయ= జయంయొక్క; ఆర్జనంబు= సంపాదనము; 
ఒనర్భిన= చేసిన; ఆ+అర్జునున్‌= ఆ అర్జునుడిని; ఏము= మేము; శాప= శాపంచేత; సంతాపితున్‌= మిక్కిలి తపింపజేయబడిన 
వాడినిగా; చేయుదుము= చేస్తాము; అని; చెప్పినన్‌= చెప్పగా; ఆ పరమ= ఆ అధికమైన; అనుభావయున్‌= మహిమ కలదియు, 
గంగాదేవియు; దానికిన్‌= వసువుల నిర్లయానికి; ఒడంబడిన= ఒప్పుకొనిన; పలుకు= మాట; పలికెన్‌= పలికింది; అంతయున్‌= 
దీనినంతయూ; విని; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణముననే. 


తాత్సర్యం: అది యెట్లని నీవంటే నేను చెప్పుతాను వినుము. నేను ఒక నాడు చెలికత్తెలతో కూడి స్నానం చేయటానికి 
గంగానదికి వెళ్ళాను. ఇంతలో వసువులు కూడా వచ్చి మాకు దగ్గరగా ఉన్న రేవులో స్నానం చేశారు. వారు స్వస్వరూపంతో 
వచ్చిన గంగాదేవితో “అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని ఎదుర్కొన్నాడు. భీష్ముడు తన నియమం 
ప్రకారం బాణాలు ప్రయోగించలేదు. ఈ సందు చూచికొని అర్జునుడు ఉత్తమ బాణాలతో పడగొట్టాడు. ఈ విధంగా 
నీచ విజయం సంపాదించిన అర్జునుడిని మేము శాపంతో మాడ్చి వేస్తాము” అని అన్నారు. గంగాదేవి కూడా వారి 
నిర్ణయాన్ని ఆమోదించింది. దీనినంతా వినిన నేను వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం). 


958 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబున. బాండురాజనందనులవలన( బ్రతివింధ్య శ్రుతనోమ శ్రుతకీర్తి శతానీక 

శ్రుతసేను లనువారి( బంచోపపాండవులను సుపుత్తులం బడసిన. 228 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; ద్రుపదరాజ, నందనయున్‌= (ద్రుపదరాజుకూతురుకూడా - అంటే ద్రౌపదికూడా; 
క్రమంబునన్‌= వరుసగా; పాండురాజ, నందనులవలనన్‌= పాండురాజుకుమారులవలన - పాండవులవలన; (ప్రతివింధ్య, 


(శ్రుతసోమ, (శ్రుతకీర్తి, శతానీక, (శ్రుతసేనులు+అను= అనే పేర్చుగలవాళ్లను; వారిన్‌, పంచ+ఉపపాండవులు+అను= ఐదుగురు 
ఉపపాండవులు అనే; సుపు(త్రులన్‌= మంచికుమారులను; పడసినన్‌= పొందగా. 


తాత్పర్యం: తరువాత ద్రౌపదికూడా వరుసగా పాండవులవలన అయిదుగురు ఉపపాండవులు అనే సుపుత్రులను 
పొందింది. ఆ అయిదుగురు - (ప్రతివింధ్య, శ్రుతసోమ, (శ్రుతకీర్తి, శతానీక, (శ్రుతసేనులు. 


విశేషం: ఉపపాండవులు - (ప్రతివింధ్యుడు (ద్రౌపదికి ధర్మరాజువలన జన్మించినవాడు; (శ్రుతసోముడు భీమునివలన 
జన్మించినవాడు; (శ్రుతకీర్తి అర్జ్హునునివలన జన్మించినవాడు; శతానీకుడు నకులునివలన జన్మించినవాడు; (శుతసేనుడు 
సహదేవునివలన జన్మించినవాడు. 


క. సుతవంతు లయి విశుద్ద । శ్రతనయవంతు లయి పాండుసుతు లతులగుణా 
న్వితులు జగజ్జన నుత వి । శ్రుతులు మహారాజ్యలీల సుఖ మున్నంతన్‌. 229 


ప్రతిపదార్థం: పాండు, సుతులు= పాండురాజు కుమారులు - పాండవులు; సుతవంతులు+అయి= కొడుకులను కలిగినవాళ్ళయి; 
విశుద్ద, (శ్రుత, నయవంతులు+అయి= నిర్మలమైన విద్య, నీత్రి కలవాళ్ళయి; అతుల, గుణ+అన్వితులు= సాటిలేని సద్గుణాలతో 
కూడినవాళ్ళు; జగత్‌+జన, నుత, విశ్రుతులు= లోకంలోని జనులచే పొగడబడిన ప్రసిద్ధులు; మహా, రాజ్యలీలన్‌= 
మహారాజ్యవిలాసంతో; సుఖము+ఉన్నంతన్‌= సుఖంగా ఉండగా. 


తాత్పర్యం: పాండవులు కొడుకులను పొంది, నిర్మలమైన నీతి కలవాళ్ళయి, సాటిలేనిసద్గుణాలతో, ప్రపంచ ప్రజల 
ప్రశంసలు అందుకొన్న (ప్రసిద్దులై మహారాజ్యవిలాసంతో సుఖంగా ఉండగా. 


చ. ఉరుతర దావపావక శిఖోత్మలిత శ్వసనంబులున్‌, సితే 
తరగతి తీవ్రతిగ్మకరధామ సహస్రములున్‌, బహుప్రవా 
హరహితనిమ్నగ్రాతతులు నై, కడుదీర్లము లై, నిదాఘవా 
సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దారుణంబు లై. 230 


ప్రతిపదార్థం: నిదాఘ, వాసరములు= వేసవి కాలపు పగళ్ళు; ఉరుతర, దావ, పావక, శిఖా+ఉత్కలిత, శృసనంబులున్‌= 
మిక్కిలి గొప్పవైన కార్చిచ్చు మంటలతో కూడిన గాడ్పులు కలవీ; సిత+ఇతర, గతి, తీవ్ర, తిగ్మ కర, ధామ, సహ(స్రములున్‌= 
నిప్తులవలె తీక్ష్‌ణములైన సూర్యకిరణకాంతులు వేయి కలవీ; బహు, (ప్రవాహ, రహిత, నిమ్నగా, తతులును+ఐ= గొప్ప 
ప్రవాహాలు లేని నదుల సమూహాలు కలవై; కడు, దీర్భ్ధములు+ఐ= మిక్కిలి పొడవైనవై; దారుణంబులు+ఐ= భయంకరాలై; 
సర్వ జీవులకున్‌= అన్ని ప్రాణులకు; అసహ్యములు+అయ్యెను= ఓర్చుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


అరిగి యే6దండ్రికి నత్తెజంగంతయు । నెటింించుటయు, నతం డెసక మెసంగ 
భయమున రయమున( బఅతెంచి వసువుల(। బెక్కువిధంబుల. బ్రియము పుట్ట 
దెలిచి ప్రార్థించిన నలుక వో విడిచి వా । రతనితో 'విను సమయం బొకండు 
చేసెద; మనిలోన వాసవి( దత్సూను(। డగు బభ్రువాహనుం డ స్తవితతి( 


(ఈక 


ఆ. బటిపి గూల్చై నేని. బాయు నక్కిల్టిష; । మనిన మగిడి వచ్చి యా భుజంగ 
నాథుం డెల్లంజెప్పె నాకు; నిప్పని దగ | నిట్లు దీర్షితిని సమిద్దతేజ! 89 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; అరిగి= వెళ్ళి; తండ్రికిన్‌= మా తండ్రికి; ఆ తెజంగు= ఆ వృత్తాంతం; అంతయున్‌= అంతయూ; 
ఎణిగించుటయున్‌= తెలిపిన తరువాత; అతండు= మా తండ్రి; ఎసకము= తత్తరపాటు; ఎస(గన్‌= ఎక్కువ కాగా; భయమునన్‌= 
భయంతో; రయమునన్‌= వేగంతో; పఅతెంచి= పరుగున వచ్చి; పెక్కువిధంబులన్‌= అనేక విధాలుగా; ప్రియము= ట్రీతి; 
పుట్టన్‌= పుట్టగా; వసువులన్‌= వసువులను; తెలిచి= పొగడి; ప్రార్థించినన్‌= ప్రార్థించగా; వారు= వసువులు; అలుక= కోపం; 
పోవిడిచి= పూర్తిగా వదలి; అతనితోన్‌= మా తండ్రితో; విను= వినుము; సమయంబు= నియమం; ఒకండు= ఒకటి; చేసెదము; 
అనిలోనన్‌= యుద్దంలో; వాసవిన్‌= అర్జునుడిని; తద్‌= అతడియొక్క; సూనుండు= కుమారుడు; అగు= అయిన; బభ్రువాహనుండు; 
అ(స్త= అస్రాలయొక్క; వితతిన్‌= సమూహంచేత; పజపి= బాధించి; కూల్చెన్‌+ఏనిన్‌= పడగొట్టితే; ఆ కిల్చిషము= ఆ పాపం; 
పాయున్‌= వదలును; అనినన్‌= అని అనగా; మగిడి= తిరిగి; వచ్చి; ఆ భుజంగ= సర్పములయొక్క; నాథు(డు= రాజు; నాకున్‌= 
నాకు; ఎల్లన్‌= అంతయు; చెప్పెన్‌= చెప్పాడు; సమిద్ద= ప్రజ్వలింపచేయబడిన; తేజ!= తేజస్సు కలవాడా!; ఈ పని= వసువులు 
చెప్పిన పని; ఇట్టు= ఈ విధంగా; తీర్చితిని= నెరవేర్సాను. 


తాత్సర్యం: వెళ్ళి ఆ వృత్తాంతమంతా మా తండ్రికి చెప్పాను. ఆయనకు తత్తరపాటు హెచ్చింది. మా తండ్రి భయపడి 
సత్వరంగా పరుగున వచ్చి వసువులను స్తుతించి ప్రార్థించాడు. వారికి ఆనందం కలిగింది. కోపం వీడి వసువులు మా 
తండ్రితో 'ఒక నియమం పెట్టాము. వినుము, అర్జునుడి కుమారుడైన బభ్రువాహనుడు యుద్దంలో అనేకా(స్రాలచేత 
బాధించి అతడిని పడగొట్టాలి. అప్పుడు గాని అతడికి పాపవిముక్తి కలుగదు” అని చెప్పారు. ఆ నాగనాథుడు తిరిగివచ్చి 
జరిగినదంతా నాకు చెప్పాడు. మహాతేజస్వీ! వసువులు చెప్పిన పనిని ఈ విధంగా నెరవేర్సాను. 


వ. _ తీర్చిన తెజంగు నెటింగించెది నని పలికి బభ్రువాహను నుపలక్షించి 'యిక్కునూరుండు నీతో సమరంబు 
చేయనొల్లక నమస్కరించి మరలి మందిరంబునకుం బోవు చున్మి బుద్ధింగని సమయకార్యంబునకు నిది 
యవసరం బని యూహించి రయంబున నితనికడకు వచ్చి 'రణంబు మీ తండ్రికి. బ్రియంబును ధర్మంబు నని 
చెప్పి యితనిం బోరికిం బురికొల్పి యివ్వీరునియందు వసువులు చెప్పిన విధంబు గలుగునట్లుగా విక్రమ విశేషం 


బావహించితి.' 90 


ప్రతిపదార్థం: తీర్చిన= నెరవేర్చిన; తెజంగు= తీరు; ఎటింగించెదన్‌= తెలుపుతాను; అని; పలికి; బభ్రువాహనున్‌= బభ్రువాహనుడిని; 
ఉపలక్షించి= ఉద్దేశించి; ఈ కుమారుండు= ఈ రాజపుత్రుడు; నీతోన్‌= నీతో; సమరంబు= యుద్దం; చేయన్‌= చేయగా, 
ఒల్లక= ఇష్టపడక; నమస్కరించి= (మొక్కి; మరలి= వెనుదిరిగి; మందిరంబునకున్‌= తన సౌధానికి; పోవుచున్‌+ఉన్కి= పోవుచుండటం; 
బుద్దిన్‌= దివ్యజ్ఞానంతో; కని= తెలిసికొని; సమయ= వసువులు పెట్టిన నియమముయొక్క; కార్యంబునకున్‌= పనికి; ఇది; 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 331 


అవసరంబు= సమయం; అని; ఊహించి; రయంబునన్‌= వేగంగా; ఇతని కడకున్‌= ఇతడి దగ్గరకు; వచ్చి; రణంబు= యుద్దం; 
మీ తండ్రికిన్‌= మీ తండ్రికి; ప్రియంబును= ఇష్టమయినది; ధర్మంబును= ధర్మమును; అని; చెప్పి; ఇతనిన్‌= ఇతడిని; పోరికిన్‌= 
యుద్దానికి; పురికొల్పి= (ప్రోత్సహించి; ఈ వీరుని యందున్‌= ఈ వీరుడియందు; వసువులు; చెప్పిన; విధంబు= విధం; 


కలుగు+అట్టు+కాన్‌= జరిగేటట్టుగా; విక్రమ విశేషంబు= పరాక్రమాతిశయం; ఆవహించితిన్‌= కలిగించాను. 


తాత్సర్యం: నేను ఏ విధంగా ఆ పని నెరవేర్చానో చెప్పుతాను” అని పలికి బభ్రువాహనుడిని ఉద్దేశించి -ఈ రాచకొడుకు 
నీతో యుద్దం చేయటానికి ఇష్టపడక ఒక నమస్కారం పెట్టి తిరిగి తన సౌధానికి వెళ్ళాడు కదా! దివ్యజ్ఞానంచేత ఇతడు 
తిరిగి వెళ్ళటం నేను తెలిసికొని వసువులు పెట్టిన నియమానికి తగినపని చేయటానికి ఇదే సమయమని ఊహించి 
ఇతడి దగ్గరకు వచ్చాను. వచ్చి 'యుద్దం మీ తండ్రికి ఇష్టం. అది ఆయనకు ధర్మం” అని ఇతడిని యుద్దానికి 
రెచ్చగొట్టాను. అంతేకాక వసువులు చెప్పిన రీతిగా సిద్దించటానికి ఇతడిలో పరాక్రమాతిశయాన్ని కలిగించాను. 


క. అనిన బ్రియమంది 'దేవీ! యనఘం బగు నీ చరిత్ర మస్మత్కుల వ 

రన కారి యగుట యెప్పుడు। గనినది గాదె!' యని పలికె గాండీవి నృపా! 91 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! జనమేజయా!; అనినన్‌= అని ఉలూపి ఆ విధంగా అనగా; గాండీవి= అర్జునుడు; ప్రియము= 
ప్రీతి; అంది= పొంది; దేవీ!; అనఘంబు= పాపరహితం; అగు= అయిన; నీ= నీయొక్క; చరిత్ర= నడవడి; అస్మద్‌= మాయొక్క; 


కుల= కులంయొక్క; వర్రన= పెంపును; కారి= చేసేది; అగుట; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కనిన+అది= తెలిసిందే; కాదు+ఎ!= 
కదా!; అని; పలికెన్‌= పలికాడు. 


తాత్సర్యం: జనమేజయా! ఆ విధంగా చెప్పిన ఉలూపి మాటలు విని అర్జునుడు ఆనందించాడు. అతడు దేవీ! నీ 
పుణ్యచరిత్రం ఎల్లప్పుడూ మా వంశానికి పెంపు కలిగించటం తెలిసిందే కదా!” అని అన్నాడు. 


ఆ. పలికి సాదరముగ బభ్రువాహను( జూచి । మానితాగమిష్యమాణ చైత్ర 
మాస పార్ణమాసి మహితాశ్వమేధ కా । లంబు; దాని దెసం దలంపు గలిగి. 92 
ప్రతిపదార్థం: సహస+ఆదరము+కన్‌= గౌరవ పూర్వకంగా; పలికి; బభ్రువాహనున్‌= బ(భ్రువాహనుడిని; చూచి= ఉద్దేశించి; 
మానిత= పూజించబడిన, పవిత్రమైన; ఆగమిష్యమాణ= రానున్న; చైత్రమాస= చైత్రమాసంయొక్క; పౌర్ణమాసి= పూర్ణిమ; మహిత= 
పూజించబడినదగు, పుణ్యప్రదమైన; అశ్వమేధ= అశ్వమేధంయొక్క; కాలంబు= సమయం; దానిదెసన్‌= దానియెడ; తలంపు 
కలిగి= మనస్సు పెటి; (దానిని గుర్తుపెట్టుకొని అని అరం). 
(2) అవి న్‌. (53. 


తాత్సర్యం: ఆ విధంగా సగౌరవంగా ఉలూపితో పలికి అర్జునుడు బ(భ్రువాహనుడిని చూచి “రానున్న పవిత్రవైత్రమాస 
పూర్ణిమే పుణ్యప్రదమైన అశ్వమేధ సమయం. దానిని గుర్తుపెట్టుకొని. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. నీవును దల్లులు బంధు జ। నావళయుం బరిజనములు హస్తినగరికిన్‌ 
రావలయు; ధర్మజుని సం। భావనముం బడయు టొస(గు( బరమ శుభంబున్‌.” 93 


ప్రతిపదార్థం: నీవును= నీవూ; తల్లులు= మీ తల్టులునూ; బంధుజన= బంధువులయొక్క; ఆవళియున్‌= సమూహమునూ; 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరిజనములు= సేవకులునూ; హస్తినగరికిన్‌= హస్తినాపురానికి; రావలయున్‌= రావాలి; ధర్మజుని= ధర్మరాజుయొక్క; సంభావనమున్‌= 
మన్నన; పడయుట= పొందుట; పరమ= ఉత్తమమైన; శుభంబున్‌= శుభమును; ఒసంగున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: నీవూ, మీ తల్లులూ, బంధువులూ, సేవకులూ హస్తినాపురానికి తప్పకరావాలి. ధర్మజుడి మన్నన మీకు 
ఉత్తమ శుభాలను కలిగిస్తుంది. 


చ. అనవుడు ' నట్ల చేసిద నుదాత్త చరిత్ర! పురంబు చొచ్చి యి 
వ్వనితలు నీవు నా వలని వతృలతం గొనియాడు చియ్యెడన్‌ 
మన మలరంగ నిల్చి, జనమాన్యునింగా ననుంేసి ప్రీతి నే 
ననుప(గ వచ్చి చేయు మనుయానము యజ్ఞతురంగ రక్షకై. 94 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఉదాత్త= గొప్ప; చరిత్ర= నడవడి, స్వభావం కలవాడా!; అట్టు+అ= అట్లే; చేసెదన్‌= 
చేస్తాను; ఈ+వనితలు= ఈ (స్రీలు, ఈ తల్టులందరు; నీవు; పురంబు= పట్టణం; చొచ్చి= ప్రవేశించి; నావలనన్‌= నా యందలి; 
వత్సలతన్‌= పుత్రప్రేమతో; కొనియాడుచున్‌= ఆదరిస్తూ; ఈ+ఎడన్‌= ఇక్కడ; మనము= మనస్సు; అలరంగన్‌= సంతోషించగా; 
నిల్చి= ఉండి; ననున్‌= నన్ను; జన= (ప్రజలచేత; మాన్యునిన్‌+కాన్‌= గౌరవించతగినవాడినిగా; చేసి; ప్రీతిన్‌= సంతోషంతో; నేను; 
అనుపంగన్‌= వీడ్కొల్పగా; వచ్చి; యజ్ఞతురంగ= యజ్ఞాశ్సంయొక్క; రక్షకై= రక్షణకొరకు; అనుయానము= అనుసరించి వెళ్ళటం; 
వెంబడించటం; చేయుము. 


తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా పలుకగా 'ఉదాత్త ప్రకృతి కలవాడా! నీవు చెప్పినట్లే చేస్తాను. ఈ తల్లు లిద్దరూ, 
నీవూ పట్టణం (ప్రవేశించండి. నాపై ప్రేమతో నన్ను ఆదరిస్తూ ఇక్కడ కొన్నాళ్ళపాటు ఉండి, ప్రజలు పూజించతగినవాడినిగా 
చేయండి. సంతోషించి, నేను వీడ్కొల్పగా యజ్ఞాశ్యాన్ని రక్షించటానికి వెంట వెళ్ళండి. 


వ. అనుచుం బ్రణతుండై బభ్రువాహనుండు ప్రార్థించినం, బార్టుండప్పార్థివుతో “నేను దీక్షితుండనగుట యెటుం 
గవే; నాకుం బురప్రవేశంబు చేయం జనదు; పోయి వచ్చెద; మీరును సుఖులరయి యుండుం 'డనిన 'నట్లకాక' 
యని యతం డుచిత ప్రకారంబునం బూజించి యామంత్రణంబు చేయ నబ్దామలచేత ననుజ్ఞాతుండై యమ్మ 
హాత్ముండు యజ్ఞాశ్వంబు ననుసరించె; నదియు నిజేచ్చ నఖిల దేశంబులం బ్రవర్తిలై; నట్టియెడ. 95 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; ప్రణతుండు+ఐ= నమస్కరించినవాడై; బభ్రువాహనుండు; ప్రార్థించినన్‌= ప్రార్థించగా; 
పార్గుండు= అర్జునుడు; ఆ పార్టివుతోన్‌= ఆ రాజుతో; నేను; దీక్షితుండను+అగుట= దీక్షపూనినవాడను కావటం, ఎణుంగవు+ఏ?= 
తెలిసికొనవా?; నాకున్‌= నాకు; పుర= పట్టణంయొక్క; (ప్రవేశంబు= (ప్రవేశం; చేయన్‌= చేయగా; చనదు= తగదు; పోయి 
వచ్చెదన్‌= వెళ్ళుతున్నాను; మీరును; సుఖులరు+ఐ= సుఖంకలవారై; ఉండుండు= ఉండండి; అనినన్‌= అనగా; అట్టు+అ= 
అట్టే కాక= అగును గాక; అని; అతండు= బభువాహనుడు; ఉచిత= తగిన; (ప్రకారంబునన్‌= విధంగా; పూజించి; ఆమం(త్రణంబు 
చేయన్‌= వీడ్కొల్పగా; ఆ భామలచేతన్‌= ఆ స్తీలచేత, భార్యలచేత; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతించబడి నవాడై; 
ఆ+మహత్‌+ఆత్ముండు= ఆ గొప్ప మనస్సు కలవాడు; యజ్ఞ= యజ్ఞంయొక్క; అశ్వంబున్‌= గుర్రమును; అనుసరించెన్‌= 
వెంబడించాడు; అదియున్‌= ఆ గుర్రమునూ; నిజ= తనయొక్క; ఇచ్చన్‌= ఇష్టంవచ్చినట్టు; అఖిల= సమస్తమైన; దేశంబులన్‌= 
దేశాలలో; ప్రవర్తిల్లైన్‌= సంచరించింది. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 333 


తాత్పర్యం: అంటూ బభ్రువాహనుడు నమస్కార పూర్వకంగా ప్రార్థించాడు. అర్జునుడు ఆ రాజుతో 'నేను దీక్ష 
వహించానని నీకు తెలుసు కదా! కావున నాకు పట్టణంలో (ప్రవేశించటం తగదు. నేను వెళ్ళుతున్నాను. మీరు సుఖంగా 
ఉండండి” అని అన్నాడు. అంత బభ్రువాహనుడు సరే అని సముచితంగా పూజించి అర్జునుడిని వీడ్కొల్సాడు. అతడు 
భార్యల అనుమతి పొంది యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు. అది సమస్త దేశాలలో ఇచ్చ వచ్చినట్టు సంచరించింది. ఆ 
సమయంలో. 


క. రాజగ్భహపురము కడ న । వ్వాజి యరుగు టెటి(గి, యాహవమునకు( బిలిచెన్‌ 

రాజ త్మీర్తి ధనుం డగు । నా జిష్ణుని మేఘసంధి యను రా జధిపా! 96 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ఆ వాజి= ఆ గుర్రం; రాజగృహ= రాజగృహమనే; పురము కడన్‌= పట్టణం దగ్గర; అరుగుట= 
చేరటం; ఎజీింగి= తెలిపి; మేఘసంధి; అను= అనే; రాజు; రాజత్‌= (ప్రకాశిస్తున్న; కీర్తి= కీర్తియే; ధనుండు= ధనంగా కలవాడు; 
అగు= అయిన; ఆ జిష్టునిన్‌= ఆ జయశీలుడిని, అర్జునుడిని; ఆహవమునకున్‌= యుద్దానికి; పిలిచెన్‌= ఆహ్వానించాడు. 
తాత్పర్యం: జనమేజయా! గుర్రం రాజగృహం చేరింది. ఇది తెలిసి మేఘసంధి-మహాకీర్తి సంపన్నుడూ, జయశీలుడూ 
అయిన అర్హునుడిని యుద్దానికి ఆహ్వానించాడు. 

జ ఠా 

వ. అట్టు లప్పురంబు పతి యగు జరాసంధ పాత్రుండు బాల్యంబునం దన్నునెదిరి నెబుంగమిం గవ్వడిం గయ్యం 

బునకుం బిలిచి పుచ్చి తోడన కల్పిత రథారూఢుండై వెడలి యవ్వాసవికి నడ్డపడి. 97 
ప్రతిపదార్థం: అట్టులు= ఆ విధంగా; ఆ పురంబు= ఆ రాజగృహ నగరంయొక్క; పతి= అధిపతి; అగు= అయిన; జరాసంధ= 
జరాసంధుడియొక్క; పౌ(త్రుండు= మనుమడు; బాల్యంబునన్‌= పిల్లతనంచేత; తన్నున్‌= తనను; ఎదిరిన్‌= శత్రువునూ; 
ఎయుంగమిన్‌= ఎరుగకుండటంచేత; కవ్వడిన్‌= అర్జునుడిని; కయ్యంబునకున్‌= యుద్దానికి; పిలిచి పుచ్చి= ఆహ్వానించి; తోడన్‌+అ= 
వెంటనే; కల్పిత= సిద్దంచేయబడిన; రథ= రథమును; ఆరూఢుండు+ఐ= ఎక్కినవాడై; వెడలి= వెళ్ళి; ఆ+వాసవికిన్‌= ఆ ఇంద్రుడి కుమారుడు 
అర్జునుడికి; అడ్డపడి= అడ్డం వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: రాజగృహ నగరాధిపతీ, జరాసంధుడి మనుమడూ అయిన మేఘసంధి పిల్లతనంచేత స్వపర తారతమ్యం 
తెలియక అర్జునుడిని యుద్దానికి ఆహ్వానించి వెంటనే సర్వసన్నద్దమైన రథమెక్కి వెళ్ళి అతడికి అడ్డుపడి. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


సీ, “వనితలలోపల(జనియెడు చాడ్పున | నివ్వాజి( గొని యించుకేని శంక 
లేక పోయెదవు; పోనీక యేం బట్టెద । దీని; గయ్యము చేసెదేనిం జేయు; 
మనుడు నవ్వుచు నతం డమ్మగధేశుతో । 'విఘృకర్తల నేను వెరవుతోడ 
మాన్వింతు; వినుము; నామనమునం గిన్మలే; । దది యెట్టులనిన మదగ్రజుండు 


తే. సామమునన కర్ణము నీవు చక్క బెట్టి । కొందు గాని యెవ్వరియెడ( గ్రూరవ్యత్తి 
వలవ దని నాకు( జెప్పినవాండు6 గాన । యట్లు చేయుదు; నీ యిష్ట మాచరింపు.' 98 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనితలలోపలన్‌= ఆడువారి మధ్య; చనియెడు= సంచరిస్తున్న; చాడ్పునన్‌= విధంగా; ఈ వాజిన్‌= ఈ గుర్రాన్ని; 
కొని= వెంబడించి; ఇంచుక+ఏనిన్‌= కొంచెంకూడ; శంక= జంకు; లేక; పోయెదవు= పోతున్నవాడవు; పోన్‌+-ఈక= నిన్ను పోనీకుండా; 
ఏన్‌= నేను; దీనిన్‌= ఈ గుర్రాన్ని; పట్టెదన్‌= బంధిస్తాను; కయ్యము= యుద్దం; చేసెదు+ఏనిన్‌= చేయదలచుకొంటే; చేయుము; 
అనుడున్‌= అని అనగా; అతండు= అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఆ+మగధ+-ఈశుతోన్‌= ఆ మగధరాజుతో; నేను; 
విఘ్న= చెరుపు; కర్తలన్‌= చేసేవారిని; వెరవుతోడన్‌= ఉపాయంతో; మాన్సింతున్‌= విరమింప జేస్తాను; వినుము; నా= నాయొక్క; 
మనమునన్‌= మనస్సులో; కిన్క= కోపం; లేదు; అది= కోపంలేకపోవటం; ఎట్టులు= ఎట్టు పొసగును; అనినన్‌= అని అంటే; 
మత్‌= నా యొక్క; అ(గ్రజుండు= అన్న; సామమునన్‌+అ= సం(ప్రదింపులచేతనే; నీవు; కర్ణము= పని; చక్కన్‌+పెట్టికొందు(వు)= 
నిర్వహించుకొంటావు; కాని; ఎవ్వరి+ఎడన్‌= ఎవ్వరి పట్టనూ; [క్రూర= కఠినమైన; వృత్తి= పద్దతి; వలవదు= వద్దు; అని; నాకున్‌= 
నాకు; చెప్పినవాండు= చెప్పాడు; కాన= కావున; అట్టు= ఆ విధంగా, మా అన్న చెప్పినట్లుగా; చేయుదున్‌= చేస్తాను; నీ= 
నీయొక్క; ఇష్టము= సమ్మతం; ఆచరింపు= చేయుము. 


తాత్సర్యం: 'ఆడువారి నడుమ సంచరిస్తున్నట్లుగా (అర్జ్హునాదులు ఆడువారని వ్యంగ్యం) -ఈ గుర్రాన్ని జంకుకొంకులు 
లేకుండా నీవు వెంబడిస్తున్నావు. నిన్ను పొనీకుండా దీనిని బంధిస్తాను. యుద్దం చేయాలనుకొంటే చేయుము” అని 
మేఘసంధి అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వుతూ అతడితో 'అడ్డపడినవారిని ఉపాయంతో నివర్తిస్తాను. ఒకమాట 
చెప్పుతాను వినుము. నా మనస్సులో కోపం లేదు. అదేమిటి? అని అనుమానింపవచ్చు. మా అన్న ధర్మరాజు “నీవు 
నచ్చజెప్పి నీపని నెరవేర్చుకొనుముగాని ఎవ్వరిపట్లా కఠినపద్దతి పాటింపకుము'” అని చెప్పాడు. కావున నేను మా అన్న 
చెప్పినట్టే చేస్తాను. నీ కిష్టమైనది నీవు చేసికొనుము. 


అర్జునుడు జరాసంధ పొత్తునితో యుద్దంబు చేసి యోడించుట (సం. 14-83-1) 


చ. అనవుడు నేమియుం బలుక కా నృపపుత్రుండు నిర్దరేంద్ర పు 
త్రునిపయి నుజ్జ్వలంబులగు తూపుగముల్‌ పరంగింప వాని నె 
ల్ల నతండు శాతభల్లతతులం దునుమాడియు నొల్లండయ్యెం ద 
త్తను వొక బాణమేనియును దాశంగంజేయ నరేశ్వరోత్తమా! 99 


ప్రతిపదార్థం: నర+-ఈశ్వర+ఉత్తమా!= రాజులలో ఉత్తముడా!; అనవుడున్‌= అని అనగా; ఆ+నృపపుత్రుడు= ఆ రాజకుమారుడు; 
ఏమియున్‌= ఏమియూ, ఒక్కమాటకూడా; పలుకక= మాటాడక; నిర్ణర= దేవతలయొక్క; ఇంద్ర= ప్రభువుయొక్క, దేవేంద్రుడియొక్క; 
పుత్రునిపయిన్‌= కుమారుడిమీద; ఉజ్జలంబులు= (ప్రకాశిస్తున్నవి; అగు= అయిన; తూపు= బాణాలయొక్క; గముల్‌= సమూహాలు; 
పరంగింపన్‌= ప్రయోగించగా; అతండు= అర్జునుడు; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నిటినీ; శాత= వాడి అయిన; భల్ల= బాణాలయొక్క; 
తతులన్‌= సమూహాలతో; తునుమాడియున్‌= ముక్కలు చేసియూ; తద్‌= ఆ మేఘసంధియొక్క; తనువు= శరీరమును; ఒక; 
బాణము+ఏనియును= బాణంకూడా; తాంకంగన్‌= తగిలేట్టుగా; చేయన్‌= చేయగా; ఒల్లండు+అయ్యెన్‌= ఇష్టపడలేదు. 


తాత్పర్యం: జనమేజయా! అర్జునుడు ఈ విధంగా పలుకగా రాజకుమారుడు మేఘసంధి ఒక్కమాటకూడా మాటాడక 
అర్జునుడిమీద ధగధగమండే బాణాలను ప్రయోగించాడు. అర్జునుడు వాటినన్నిటినీ వాడి బాణాలతో ముక్కలుముక్కలు 
చేశాడే తప్ప; ఒక్క బాణం కూడా మేఘసంధి శరీరాన్ని తాకేటట్టు చేయటానికి ఇష్టపడలేదు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 335 


వ. _ అగ్గాండీవి కృప యేమని చెప్పుదు? 100 
ప్రతిపదార్థం: ఆ+గాండీవి= అర్జునుడియొక్క; కృప= దయ; ఏమి= ఎటువంటిది; అని; చెప్పుదున్‌= చెప్పుగలను. 
తాత్పర్యం: ఆ అర్జునుడి దయ ఎటువంటిదని చెప్పగలను? (ఇది వైశంపాయనుడి మాట). 


క. తనమీంద మగధు( డేయంగ । జననాయక! రథ్యములను సారథి నైనన్‌ 
గొనకొని నొప్పింపక య । ల్లవ శరనికరంబుపై( గలయ నిగిడించెన్‌. 101 


ప్రతిపదార్థం: జననాయక!= రాజా! జనమేజయా!; తనమీ(దన్‌= తనమీద; మగధుండు= మగధరాజు మేఘసంధి; ఏయంగన్‌= 
బాణాలు ప్రయోగించగా; రథ్యములను(ఐనన్‌)= గుర్రాలను గానీ; సారథిన్‌+ఐనన్‌= సారథినిగానీ; గొనకొని= పూని; నొప్పింపక= 
బాధపెట్టక; అల్లన్‌+ అ= మెల్లగా; శర= బాణాలయొక్క; నికరంబు= సమూహం; పైన్‌= మీద; కలయన్‌= పడగా, కప్పగా; నిగిడించెన్‌= 
వేశాడు. 


తాత్సర్యం: జనమేజయా! మగధపతి అయిన మేఘసంధి తనమీద బాణాలు వేయగా అర్జునుడు అతడి గుర్రాలనుగానీ, 
సారధిని గానీ, బాధించక మెల్లగా అతడి శరీరాన్ని కప్పేటట్లు బాణాలు ప్రయోగించాడు. 


క. అది బలహీనతగా( గొని; మద మేపారంగ నక్కునూరుండు లీలం 
గదసి బలునారసంబులు । తదంగమునం గ్రుచ్చె; నతండు దాన నలిగియున్‌. 102 


ప్రతిపదార్థం: అది= అర్జునుడు ఆ విధంగా వేయటాన్ని; బలహీనత+కాన్‌= బలంలేకపోవటంగా, చేతకాని తనంగా; కొని= 
భావించి; ఆ+కుమారుండు= ఆ మగధరాజకుమారుడు; మదము= గర్వం; ఏపారంగన్‌= అతిశయించగా; లీలన్‌= విలాసంగా; 
కదిసి= డీకొని; బలు= గట్టివైన; నారసంబులు= బాణాలు; తద్‌+అంగమునన్‌= ఆ అర్జునుడియొక్క శరీరాన; (గ్రుచ్చెన్‌= 
నాటాడు; అతండు= అర్జునుడు; దానన్‌= దానివలన, నాటటంవలన; నలిగియున్‌= బాధపడియూ. 


తాత్సర్యం: అర్జునుడు ఎవ్వరినీ నొప్పించకుండా బాణాలు వేయటం అతడి చేతకానితనంగా మేఘసంధి భావించాడు. 
ఆ రాజకుమారుడు పొగరు తలకెక్కి విలాసంగా అర్జునుడిని చేరి అతడి శరీరంలో గట్టి బాణాలు నాటాడు. నాటటంవలన 
బాధపడి కూడా అర్జునుడు. 


వ. ఆ సహదేవు పు త్రు గాత్రంబు దాక కుండునట్లుగా శరంబులు నిగిడించి. 103 
ప్రతిపదార్థం: ఆ+సహదేవు= ఆ జరాసంధుడి కుమారుడైన సహదేవుడియొక్క; పుత్రు= కొడుకుయొక్క; గాత్రంబు= శరీరం; 
తాంకక= తాకక; ఉండు+అట్టు+కాన్‌= ఉండేటట్టుగా; శరంబులు= బాణాలు; నిగిడించి= వేసి. (ప్రయోగించి) 

తాత్సర్యం: సహదేవుడి కుమారుడైన మేఘసంధి శరీరాన్ని తాకకుండా ఉండేటట్లుగా బాణాలు వేసి.(తరువాతి పద్యంతో 
అన్వయం) 


ఉ. సారథిం గూల్లి యశ్వములం జంపి రథంబుం బగిల్లి కేతువుం 
జీరి శరాసనంబుం బొడిసేసిన నమ్మగధుండు ధీరతో 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


దారగతిన్‌ సముజ్ఞ్వల గదా భ్రమణంబున బాహు వొప్ప న 

వ్వీరవరేణ్యుపై( గవిసె విక్రమ మాకృతి దాల్చి పొల్టె నాన్‌. 104 
ప్రతిపదార్థం: సారథిన్‌= సారథిని; కూల్చి= పడగొట్టి; అశ్యములన్‌= గుర్రాలను; చంపి; రథంబున్‌= రథాన్ని; పగిల్చి= బ్రద్దలుచేసి; 
కేతువున్‌= జెండాను; చీరి= (త్రుంచి; శర+ఆసనంబున్‌= వింటిని; పొడి+చేసినన్‌= పిండి పిండి చేయగా; ఆ+మగధుండు= ఆ 
మగధపతి; ధీరతా= దిట్టతనంతో కూడిన; ఉదార= గొప్ప; గతిన్‌= గమనంతో; సముజ్ఞ్యల= మిక్కిలి ప్రకాశించే; గదా= గదయొక్క; 
('భ్రమణంబునన్‌= తిరుగుడుచేత; బాహువు= భుజము; ఒప్పన్‌= ఒప్పగా; విక్రమము= పరా(క్రమం; ఆకృతి= ఆకారం; తాల్ఫి= 
ధరించి; పొల్చెన్‌= ప్రకాశించింది; నాన్‌= అనగా; ఆ+వీర= ఆ వీరుల అందు; నరేణ్యు పైన్‌=శ్రేష్టుడిమీద; కవిసెన్‌= ఉరికాడు. 


తాత్పర్యం: అర్జునుడు సారథిని పడగొట్టాడు. గుర్రాలను చంపాడు. రథాన్ని బ్రద్దలు చేశాడు. వింటిని పొడి పొడి 
గావించాడు. అప్పుడు మేఘసంధి పరాక్రమం మూర్తీభవించి ప్రకాశిస్తున్నదా అని అనేటట్టు ధీరగంభీర గమనంతో 
చేతితో ఉజ్జ్వలమైన గదను త్రిప్పుతూ అర్జునుడి మీదికి ఉరికాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. అట్లు గవియుటయు. 105 
తాత్సర్యం: ఆ విధంగా ఉరుకగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అప్పుడును మత్సరంబున కతండు భాజ । నంబు గాకుండె( గాన యన్నరుండు వెడంద 
ఖు స నెన్‌ 
వాతియమ్ముల గద పలు వ్రయ్యలై మ । హీతలంబున( దొర(గంగ నేసి నధిప! 106 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అప్పుడును= అప్పుడుకూడా; అత(డు= అర్జునుడు; మత్సరంబునకున్‌= (క్రోధానికి; భాజనంబు= 
స్థానం; కాక+ఉండెన్‌= కాకుండా ఉన్నాడు; కాన= కావున; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; వెడంద= విశాలమైన; వాయి= మొనగలిగిన; 


అమ్ములన్‌= బాణాలతో; గద; పలు= పెక్కు; (వ్రయ్యలు+ఐ= ముక్కలై; మహీతలంబునన్‌= భూమిమీద; తొరంగంగన్‌= పడగా; 
ఏసెన్‌= కొట్టాడు. (వాయి=నోరు. వాతి-బౌపవిభక్తిక రూపం) 


తాత్సర్యం: జనమేజయా! అప్పుడుకూడా అర్జునుడు (క్రోధం పొందలేదు. అందువలననే అతడు వెడల్పు మొనలు 
గలిగిన బాణాలతో గద ముక్కలు ముక్కలై భూమిమీద పడేటట్టు కొట్టాడు. 


వ. అట్లేసిన. 107 
తాత్పర్యం: ఆ విధంగా కొట్టగా (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ. నివ్వెఅపడిన యాన్ఫపనందనునితోడ | నయ్యతిబలుండు “మా యన్న యొకని 

ప్రాణంబులకును దప్పకు మయ్య!’ యని యాన । తిచ్చిన కతన నే నేయకున్న 


నీ వింతవడి పోర నిలువ జాలితి; విను;। మది యట్టులుండె; రాజార్దమైన 
ధర్మంబు వాటించి తా(కితి నన్ను; నిం। తియ చాలు; నింక శాంతియ నరేంద్ర! 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 337 


తే. తగిన యది యని పల్కె నతండు 'నిజము । నట్ల కా' కని యూహించి యమ్మహాత్ము 
పాద పరిసరమున భక్తి. బ్రణతుC డైన । గ్రుచ్చి కౌంగిటం జేర్చి యక్కురువిభుండు. 108 


ప్రతిపదార్థం: నివ్వెజపడిన= మిక్కిలి భయపడిన; ఆ+నృప= ఆ రాజుయొక్క; నందనునితోడన్‌= కుమారుడితో; ఆ+అతి= ఆ 
అధికమైన; బలు(డు= బలంకలవాడు, అర్జునుడు; మా+అన్న= మా అన్న ధర్మరాజు; ఒకని= ఎవ్వరి యొక్క; 'ప్రాణంబులకును= 
ప్రాణాలకు; తప్పకుము= హానిచేయకుము; అయ్య]; అని; ఆనతి+ఇచ్చిన= ఆజ్ఞాపించిన; కతనన్‌= కారణంచేత; నేను; ఏయక= 
బాణప్రయోగం చేసి కొట్టక; ఉన్నన్‌= ఉండగా; నీవు; ఇంతవడి= ఇంతసేపు; పోరన్‌= యుద్దంలో; నిలువన్‌= నిలువగా; చాలితి(వి) 
సమర్ధుడవైతివి; వినుము; అది= ఆ మాట; అట్టులు= ఆ విధంగా; ఉండెన్‌= ఉండనిమ్ము (ఆ మాట అట్టుండనిమ్ము అని అర్థం. 
ఇది చక్కని తెనుగు నుడికారం); రాజ= రాజునకు; అర్హము+ఐన= తగినదైన; ధర్మంబు= ధర్మాన్ని; పాటించి= ఆదరించి, 
పరిశీలించి; నన్నున్‌= నన్ను; తాంకితి(వ)ి= ఎదుర్కొన్నావు; ఇంతి+అ= ఇంతమా(త్రం; చాలున్‌= చాలు; నర+ఇం|ద్ర!= రాజా!; 
ఇంకన్‌= ఇక; శాంతి+అ= శాంతియే; తగిన+అది= తగింది; అని; పల్కెన్‌= పలికాడు; అతండు= మేఘసంధి; నిజమును= 
నిజమే; అట్టు+అ= అట్టే; కాక= అగును గాక; అని; ఊహించి= నిశ్చయించి, దృఢబుద్ది చేసికొని; ఆ+మహత్‌+ఆత్ము= పెద్దమనసు 
కలవాడియొక్క, అర్జునుడియొక్క; పాద= పాదములయొక్క; పరిసరమునన్‌= సమీపంలో; భక్తిన్‌= భక్తితో; ప్రణతుండు+ఐనన్‌= 
నమస్కరించినవాడు కాగా; ఆ+కురువిభుండుః ఆ కురువంశ శ్రేష్టుడు; గ్రుచ్చి= లేవనెత్తి; కౌంగిటన్‌= కౌగిటిలో; చేర్చి= నిలిపి 
(కౌగిలించి అని అర్థం). 


తాత్సర్యం: గద ముక్కలు ముక్కలుగా భూమిమీద పడగా మేఘసంధి భయపడ్డాడు. మహాబలవంతుడైన అర్జునుడు 
అతడితో 'మా అన్న ధర్మరాజు ఎవ్వడి ప్రాణాలకూ హానిచేయవద్దు అని నన్ను ఆజ్ఞాపించాడు. అందువలన నేను నిన్ను 
బాణాలతో కొట్టలేదు. కాబట్టే నీవు నాతో ఇంతసేపు పోరాడుతూ యుద్ధభూమిలో నిలువగలిగావు. సరే దానినట్లా 
ఉంచుము. రాజధర్మాన్ని ఆదరించి నీవు నన్ను ఎదుర్కొన్నావు. ఇంత మాత్రం చాలు. ఇక కావలసింది శాంతి” అని 
అన్నాడు. మేఘసంధి “అర్జునుడు చెప్పిన మాట నిజం. ఆయన చెప్పినట్లే అగుగాక అని మనసులో నిశ్చయించి 
అర్జునుడి పాదాలకు భక్తితో ప్రణామం చేశాడు. కురువంశ శ్రేష్ణుడైన అర్జునుడు మేఘసంధిని లేవనెత్తి కౌగిలించుకొని. 
(తరువాతి వచనంతో అన్వయం) 


వ. “వచ్చు చైత్రమాసంబునం బున్నమనాండు పాండవాగ్రజు నశ్వమేధంబు ననుసంధించుట కై బంధులు నీవును 
రావలయు' ననిన నవ్వసుమతీపతి 'యట్ల చేసెది నని యత్యంత వినయంబున నవ్విజయుం బ్రియపూర్వ 
కంబుగా( బూజించి యామంత్రితుం జేసిన నాతండు ప్రీతుండయి యభినందించి యమ్మగధపతిం బురం 
బునకుంబోవం బనిచి యశ్వరత్నంబు ననుసరించె; నదియును వంగపుండ్ర మ్లేచ్చదేశంబులం జరియింప 
నయ్యైరాజులు చెనకినం దేజోధనుండగు నాధనంజయుండు జయించుచు( జన నత్తురంగంబు. 109 

ప్రతిపదార్థం: వచ్చు= రాబోవు; చైత్ర= చైత్రమనే; మాసంబునన్‌= నెలలో; పున్నమనాండు= పున్నమిరోజున; పాండవ+అ(గ్రజు= 

పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుయొక్క; అశ్వమేధంబున్‌= అశ్యమేధమును; అనుసంధించుటకై= చూచుటకై; బంధువులు= 
చుట్టాలు; నీవును; రావలయును= రావలెను; అనినన్‌= అనగా; ఆ+వసుమతీ= ఆ భూమియొక్క; పతి= నాథుడు, మేఘసంధి; 


అట్టు+అ= ఆ విధంగానే; చేసెదన్‌= చేస్తాను; అని; అత్యంత= మిక్కిలి; వినయంబునన్‌= వినయంతో; ఆ+విజయున్‌= ఆ 
అర్జునుడిని; (ప్రియపూర్వకంబుగాన్‌= సంతోషపూర్వకంగా; పూజించి; ఆమంటత్రితున్‌= వీడ్కొలుపబడినవాడినిగా; చేసినన్‌= చేయగా; 


338 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఆతండు= అర్జునుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; అభినందించి= మెచ్చుకొని; ఆ+మగధపతిన్‌= ఆ మగధనాథుడిని; 
పురంబునకున్‌= పట్టణానికి; పోవన్‌= వెళ్ళగా; పనిచి= ఆజ్ఞాపించి; అశ్వరత్నంబున్‌= శ్రేష్టమైన గుర్రమును; అనుసరించెన్‌= 
వెంబడించాడు; అదియును= ఆ యజ్ఞాశ్య్వమును; వంగ= వంగము; పుం[డ్ర= పుండ్రము; మ్లేచ్చ= మ్లేచ్చము అనెడి; దేశంబులన్‌= 
దేశాలలో; చరియింపన్‌= తిరుగగా; ఆ+అయి= ఆయా; రాజులు; చెనకినన్‌= ఎదుర్కొనగా; తేజస్‌= పరా(క్రమాదులవలన 
కలిగిన తేజస్సు; ధనుండు+అగు= ధనంగా కలవాడైన; ఆ+ధనంజయుండు= ఆ అర్జునుడు; జయించుచున్‌= జయిస్తూ; 
చనన్‌= వెళ్ళగా; ఆ+తురంగంబు= ఆ గుర్రం. 


తాత్పర్యం: 'రాబోయే చైత్రమాసంలో పున్నమరోజున ధర్మరాజు అశ్యమేధయాగాన్ని చూడటానికి నీవూ మీ చుట్టాలూ 
రావాలి" అని అర్జునుడు చెప్పగా మేఘసంధి సరే అన్నాడు. అతడు అర్జునుడిని వినయంతో పూజించి వీడ్కొలిపాడు. 
అర్జునుడు చాలా సంతోషించి మెచ్చుకొని మేఘసంధిని పట్టణానికి వెళ్ళుము అని ఆజ్ఞాపించి, యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు. 
అది వంగపుం[డ్ర మ్లేచ్చ దేశాలలో తిరిగేటప్పుడు ఆయా రాజులు ఎదుర్కొన్నారు. తేజస్వి అయిన అర్జునుడు వారినందరినీ 
జయించాడు. తరువాత ఆ గుర్రం. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, చేదిదేశంబు సొచ్చిన శిశుపాలుని । తనయుండు శరభుండు తనదు శక్తి 
పురము వెల్వడి యుద్దపూర్వకంబుగ( చేరి । యమ్మహావీరున కర్ణ లిచ్చె; 
నతని వీడ్కొల్సి యయ్యతుల తేజుండు ఘోట । కము వెన్మ( జనుచు6 డేంకణ కిరాత 
ముఖ దేశ నృపతులు ముట్టినం దగ గెల్పు । గొనుచు( గ్రమంబునం గోసలులను 


ఆ. గాశులను జయించె। గ్రమ్మటి యత్తురం । గము దశార్ణదేశగామి యయ్యె 
జిష్టు( డనుసరింప( జిత్రాంగదుం డని । చేసి యోడి పూజ చేసె నధిప! 110 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనమేజయా!; చేదిదేశంబు= చేదిదేశము; చొచ్చినన్‌= (ప్రవేశించగా; శిశుపాలుని= శిశుపాలుడియొక్క; 
తనయుండు= కుమారుడు; శరభుండు= శరభుడనేవాడు; తనదు= తనయొక్క; శక్తిపురము= రాజధాని అయిన శక్తిపురంనుండి; 
వెల్వడి= బయటికి వచ్చి; యుద్దపూర్వకంబుగన్‌= ముందు యుద్దం చేయగా; చేరి= ఆశ్రయించి; ఆ+మహత్‌= ఆ గొప్ప; 
వీరునకున్‌= వీరుడికి; అర్భలు+ఇచ్చెన్‌= పూజలు చేశాడు; అతనిన్‌= శరభుడిని; వీడ్కొల్సి= నగరానికి పోవననుమతించి; 
ఆ+అతుల= ఆ సాటిలేని; తేజుండు= తేజస్సు కలవాడు; ఘోటకము= గుర్రంయొక్క; వెన్కన్‌= వెంట; చనుచున్‌= వెళ్ళుతూ; 
టేంకణ= టేంకణము; కిరాత= కిరాతము; ముఖ= మొదలైన; దేశ= దేశములయొక్క; నృపతులు= రాజులు; ముట్టినన్‌= 
ఎదుర్కొనగా; గెల్పు= విజయం; కొనుచున్‌= పొందుతూ; కోసలులను= కోసలదేశవాసులను; కాశులను= కాశదేశమువారిని; 
జయించెన్‌= జయించాడు; (క్రమ్మజన్‌= మరల; ఆ+తురంగము= ఆ గుగర్రం; దశార్లదేశ= దశార్లదేశమును గూర్చి; గామి= 
వెళ్లినది; అయ్యెన్‌= అయింది; బిష్షుండు= జయశీలుడైన అర్జునుడు; అనుసరింపన్‌= వెంబడించగా; చిత్రాంగదుండు= చిత్రాంగదుడు; 
అని= యుద్దం; చేసి; ఓడి= ఓడిపోయి; పూజచేసెన్‌= పూజించాడు. 


తాత్సర్యం: జనమేజయా! చేదిదేశం ప్రవేశించగా శిశుపాలుడి కుమారుడు శరభుడు తన రాజధాని అయిన శక్తిపురంనుండి 
బయటికివచ్చి మొదట యుద్దంచేసి తరువాత అర్జునుడిని ఆశ్రయించి, అతడికి పూజలు చేశాడు. అర్జునుడు అతడిని 
వీడ్కొలిపి, గుర్రాన్ని అనుసరిస్తూ టేంకణాధిపతి కిరాతరాజు మొదలైన భూపతులు ఎదుర్కొనగా వారిపై విజయం 
సాధించాడు. (క్రమంగా కోసలదేశీయులనూ కాశదేశవాసులనూ జయించాడు. అర్జునుడు వెంబడిస్తుండగా యజ్ఞాశ్యం 
దశార్లదేశానికి వెళ్ళింది. ఆ దేశాధిపతి చిత్రాంగదుడు అర్జునుడితో పోరాడి ఓడిపోయి అతడిని పూజించాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 339 


వ. ఇట్లు దశార్హపతి పార్టునిం బూజించి యాతని యాదరణంబు వడసి పోయె బదంపడి తురంగంబు నిషాదా 
ధీశ దేశంబునకుం జనిన నేకలవ్యనందనుండు పాకశాసననందను మీ6ద నైషాద సేనాసమేతుండై తోంతెంచిన. 


111 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దశార్ల= దశార్లదేశంయొక్క; పతి= రాజు; పార్టునిన్‌= అర్జునుడిని; పూజించి; ఆతని= 
అర్జ్హునుడియొక్క; ఆదరణంబు= ఆదరమును; పడసి= పొంది; పోయెన్‌= వెళ్ళాడు; పదంపడి= తరువాత; తురంగంబు= 
గుర్రం; నిషాద= నిషాదులయొక్క; అధి+-ఈశ= ప్రభువుయొక్క; దేశంబునకున్‌= దేశానికి; చనినన్‌= వెళ్ళగా; ఏకలవ్య= ఏకలవ్యుడి 
యొక్క; నందనుండు= కుమారుడు; పాకశాసను= ఇంద్రుడియొక్క; నందను మీందన్‌= కుమారుడి మీదకు; నైషాద= నిషాదదేశానికి 
సంబంధించిన; సేనా= సేనతో; సమేతుండు+ఐ= కూడినవాడై; తోంతెంచినన్‌= రాగా. 


తాత్సర్యం: ఈ విధంగా దశార్లపతి అర్జునుడిని పూజించి అతడి ఆదరం పొంది వెళ్ళిపోయాడు. తరువాత యజ్ఞాశ్యం 
నిషాదరాజు దేశానికి వెళ్ళింది. ఆ దేశప్రభువు ఏకలవ్యుడి కుమారుడు. అతడు నిషాదదేశసైన్యంతో అర్జునుడిమీద 
దండెత్తగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. అతని బలంబు. గ్రూర విశిఖార్లుల నేర్పిన బాహుసార గ 
ర్వితు( డగు నన్నిషాదపతి వీ(క నెదుర్కొనినం గిరీటి యా 
తత పటుబాణ దీధితుల( దన్మద సంతమసం బడంచె; వా 
డతి వినయంబునన్‌ వినతుండై తగ నర్షితు( జేసి నాతనిన్‌. 112 


ప్రతిపదార్థం: అతని= ఏకలవ్యుడియొక్క; బలంబున్‌= సైన్యమును; (క్రూర= భయంకరమైన; విశిఖ= బాణాలనుండి పుట్టిన; 
అర్చులన్‌= మంటలచేత; ఏర్చినన్‌= దహించగా; బాహు= భుజములయొక్క; సార= బలంచేత; గర్వితుండు= గర్వించినవాడు; 
అగు= అయిన; ఆ నిషాద= ఆ నిషాదులయొక్క; పతి= రాజు; వీ(కన్‌= పరాక్రమంతో; ఎదుర్కొనినన్‌= ఎదుర్కొనగా; కిరీటి= 
అర్జునుడు; ఆతత= విస్తారమైన; పటు= గట్టివైన; బాణ= బాణాలయొక్క; దీధితులన్‌= కాంతులచేత; తద్‌= ఆ ఏకలవ్య 
కుమారుడియొక్క; మద= గర్వమనెడి; సంతమసంబు= అంధకారమును; అడంచెన్‌= నశింపజేశాడు; వాండు= ఏకలవ్యుడి 
కుమారుడు; అతి= మిక్కిలి; వినయంబునన్‌= అణకువతో; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; తగన్‌= తగినట్టుగా; ఆతనిన్‌= 
అర్జునుడిని; అర్భితున్‌= పూజించబడిన వాడినిగా; చేసెన్‌= చేశాడు (పూబించాడని అర్థం.) 


తాత్సర్యం: అర్జునుడు నిషాదరాజసైన్యాన్ని బాణాగ్ని జ్వాలలచేత దహించాడు. భుజబలగర్వితుడైన ఏకలవ్యుడి 
కుమారుడు ఎదుర్కొనగా అతడి గర్వాంధకారాన్ని తీవ్ర బాణకాంతులచేత నశింపజేశాడు. అప్పుడు నిషాదపతి 
లొంగిపోయి నమస్కార పూర్వకంగా అర్జునుడిని పూబించాడు. 


వ. అ ట్లేకలవ్యనందనుం దనవశంబు చేసికొని ధనంజయుండు హయంబు ననుగమించె; నది మరలి 
మటియును దక్షిణాభిముఖంబయి చని తిరుగ బౌండ్రాంధ్ర ద్రవిళ కేరళ కర్ణాట దేశాధీశుల ననాయాసంబున 
వశగతులం గావించికొనియె( గ్రమంబున సౌరాష్ట్రంబు సొచ్చి గోకర్ణ సమీపంబునం బ్రవర్తించి పదంపడి.1 13 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఏకలవ్య= ఏకలవ్యుడియొక్క; నందనున్‌= కుమారుడిని; తనవశంబు= స్వాధీనం; చేసికొని; 
ధనంజయుండు= అర్జునుడు; హయంబున్‌= గుర్రాన్ని; అనుగమించెన్‌= అనుసరించాడు; అది= ఆ గుర్రం; మరలి= తిరిగి; 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 959 


తాత్సర్యం: వేసవిలో పగటిపూట మహాతీ పాలైన కార్చిచ్చుమంటలతో కూడినగాడ్సులతో నిప్తులవలె తీక్ష్‌ణములైన 
సూర్య సహస్రకిరణకాంతులతో, ప్రవాహాలు పెద్దగా లేని నదులసమూహాలతో - మిక్కిలి పొడవైనవి, భయంకరాలైనవి, 
ప్రాణులన్నింటికీ ఓర్భుకొనటానికి సాధ్యం కానివి అయ్యాయి. 


విశేషం: వేసవిలో పగటిపూట ప్రొద్దెక్కువ. అందువలన వేసవిలో పగళ్ళు దీర్చాలనటం, వర్లనం. స్వభావోక్తిసుందరం. 
ఓజోగుణభరితం. 


వ. అట్టి ఘర్మ దివసంబులు సహింప నోప కర్ణునుం డొక్కనాండు కృష్ణున కి ట్లనియె. 231 
ప్రతిపదార్థం: అట్టి; ఘర్మ, దివసంబులు= వేసవికాలపు పగళ్ళు; సహింపన్‌+ఓపక= ఒఓర్చుకొనలేక; అర్జునుండు; ఒక్కనా. 
డు; శ్రీకృష్ణునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అటువంటి వేసవికాలపుఎండలు తట్టుకొనలేక అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్టా అన్నాడు. 


చ. జలరుహనాభ! రమ్యగిరిసానువనంబుల వేంటలాడుచున్‌ 
జలుపుద మీనిదాఘదివసంబుల నీవును నేను నున్మిష 
న్నలిన రజస్సుగంధి యమునాహ్రద తుంగ తరంగ సంగతా 
నిలశిశిరస్థలాంతరవినిర్మితనిర్మలహర్మ ్యరేఖలన్‌. 232 


ప్రతిపదార్థం: జలరుహ, నాభ= పద్మనాభా! - ఓ కృష్ణా]; నీవును= నీవూ; నేనున్‌= నేనూ; రమ్య, గిరి, సాను, వనంబులన్‌= 
మనోహరాలైన కొండచరియలలోని అడవులలో; వేటలాడుచున్‌= వేటాడుతూ; ఉన్మిషత్‌+నలిన, రజస్‌+సుగంధి, యమునా, 
హద, తుంగ, తరంగ, సంగత+అనిల, శిశిర, స్థల+అంతర, వినిర్మిత, నిర్మల, హర్మ్యరేఖలన్‌= వికసిస్తున్న పద్మాలయొక్క 
పరాగంచే మంచివాసన కల యమునానది మడుగుయొక్క ఎత్తైన అలలతో కూడిన గాలులచేత చల్లనైన (ప్రదేశాల మధ్య 
గొప్పగా కట్టబడిన పరిశుద్దమైన మేడలయొక్క వరుసలలో; ఈ, నిదాఘ, దివసంబులన్‌= ఈ వేసవి రోజులను; చలుపుదము= 
గడుపుదాము. 


తాత్పర్యం: శ్రీకృష్ణా! నీవూ, నేనూ మనోహరాలైన కొండచరియలలోని అడవులలో వేటాడుతూ, వికసిస్తున్న 
పద్మపరాగంతో మంచివాసన గల యమునానదిమడుగుయొక్క ఎత్తెనఅలలమీది గాలులచే చల్లనైన (ప్రదేశాల మధ్య, 
గొప్పగా నిర్మించబడిన నిర్మలంగా ఉన్న మేడల వరుసలో ఈ వేసవిరోజులు గడుపుదాము. 


విశేషం: వేసవినుండి తప్పించి శీతలసుఖపవనాల నిచ్చే పర్వతసానువులలో కట్టబడిన మేడలపై యమునానదినుండి వచ్చే 
గాలులను అనుభవిద్దామని అర్జునుడు కృష్ణుడితో చెబుతున్నాడు. ఆయా వస్తువులవలన కలిగే సుఖాలను ధ్వనింపచేసే 
అక్షరరమ్యతను సంతరించటం మొదట గమనింపదగింది. ఆ గాలులనూ, ఆ మేడలనూ మనసులో రూపుకట్టేటట్టు 
వర్లించటంలో నన్నయ సమాధి అనే గుణాన్ని సాధించి ఆరోహ[క్రమంలో పద్యరచనచేసి, భావనాసుందరంగా (శ్రోత అనుభవించేటట్లు 
చేయటం తరువాత తెలియదగింది. అక్షరరమ్యమైన నన్నయశైలికి అద్దంపట్టే పద్యాల్లో ఇదొకటి. (సంపా.) 


వ. అని పురందరనందనుండు గోవిందు ననుమతంబు వడసి మిత్రామాత్యభృత్యసమేతులయి యిద్దటు నరిగి 
యథారుచి ప్రదేశంబుల విహరించుచు నొక్కనాండు ఖాండవవనసమీపంబున నొక్కచందనలతాభవన 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


మజియును= ఇంకను; దక్షిణ= దక్షిణ దిక్కునకు; అభిముఖంబు= ఎదురుగా ముఖం కలది (దక్షిణదిక్కు, వైపునకు పోవునది 
అని అర్థం) అయి; చని= వెళ్ళి; తిరుగన్‌= తిరుగగా; పౌం(డ్ర= పౌం(డ్రము; ఆం(ధ్ర= ఆంధ్రము; (ద్రవిళ= (ద్రావిడము; కేరళ 
కర్ణాట= కేరళ, కర్గ్ణాటము అనెడి; దేశ= దేశాలయొక్క; అధి+-ఈశులన్‌= రాజులను; న+ఆయాసంబునన్‌= (శమలేకుండా; 
వశగతులన్‌= వశమైనవారినిగా; కావించి కొనియెన్‌= చేసికొన్నాడు; |క్రమంబునన్‌= (క్రమంగా; సౌరాష్ట్రము; చొచ్చి= (ప్రవేశించి; 
గోకర్ల= గోకర్లంయొక్క; సమీపంబునన్‌= దగ్గర; (ప్రవర్తించి= నడచి; పదంపడి= తరువాత. (న+ఆయాసంబునన్‌-అన్‌+ 
ఆయాసంబునన్‌= అనాయాసంబునన్‌) 


తాత్సర్యం: ఆ విధంగా ఏకలవ్యుడి కుమారుడిని వశపరచుకొని అర్జునుడు గుర్రాన్ని అనుసరించాడు. అది అక్కడక్కడా 
సంచరించి దక్షిణాపథం చేరింది. అర్జునుడు పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాట భూపతులను స్వాధీనం చేసికొని 
గుర్రం వెంట సౌరాస్టదేశంలో ప్రవేశించి, గోకర్లం చేరి. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, ద్వారకానగరంబు చేరువ ఘోటక । మరుగంగ( బ్రీతులై యదుకుమారు 
లాలపుటాలంబు ననువున నయ్యింద్ర। నందను. గని పూజనం బొనర్వ 
నభినందనము చేసె నవ్వీరు(; డపరాబ్ది। తీరదేశంబులం దిరిగి పంచ 
నదముపై( జని మావు నరనాథ! గాంధార । దేశంబు చొచ్చి వర్తింప శకుని 


తే. నందనుండు బాల్యకలిత దుర్మయము పేర్మి.। దనదు సేనలం గూర్చి యుద్దామగతిం గి 
రీటిందాంకిన నతండు వారించి పాండ । వాగ్రజుని యాజ్ఞ దెలుపంగ నంత. బోక, 114 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజా! జనమేజయా!; ద్వారకా= ద్వారక అనే; నగరంబు= పట్టణంయొక్క; చేరువ= దగ్గరకు; ఘోటకము= 
గుర్రం; అరుగంగన్‌= వెళ్ళగా; యదుకుమారులు= యాదవులు; ప్రీతులు+ఐ= సంతోషించినవారై; ఆలము= యుద్దంయొక్క; 
ఆలంబు= ఉపేక్షయొక్క; అనువునన్‌= విధంగా (యుద్ధం ఉపేక్షించిన ప్రకారంగా, యుద్దంచేయక అని అర్థం); ఆ+ఇంద్రనందనున్‌= 
ఆ ఇంద్రుడి కుమారుడైన అర్జునుడిని; కని= దర్శించి; పూజనంబు= పూజ; ఒనర్సన్‌= చేయగా; ఆ+వీరుండు= ఆ వీరుడు; 
అభినందనము చేసెన్‌= ప్రశంసించాడు; మావు= గుర్రం; అపర+అబ్ది= పశ్చిమ సముద్రంయొక్క; తీర= ఒడ్డుననున్న; దేశంబులన్‌= 
దేశములందు; తిరిగి; పంచనదము= ఐదు నదులయొక్క; పైన్‌= మీదుగా, పాంచాల దేశము మీదుగా; చని= వెళ్ళి; గాంధార= 
గాంధారమనే; దేశంబు= దేశం; చొచ్చి= (ప్రవేశించి; వర్తింపన్‌= నడపగా; శకుని= శకునియొక్క; నందనుండు= కుమారుడు; 
బాల్య= పిల్లతనంచేత; కలిత= పొందబడిన; దుర్మయము= చెడ్డనడవడియొక్క; పేర్మిన్‌= అతిశయంచేత, పెంపుచేత; తనదు= 
తనయొక్క; సేనలన్‌= సేనలను; కూర్చి= (ప్రోగుచేసి; ఉద్దామ= భయంకరమైన; గతిన్‌= విధంగా; కిరీటిన్‌= అర్జునుడిని; తాం 
కినన్‌= ఎదుర్కొనగా; అత(డు= అర్జునుడు; వారించి= నివారించి; పాండవ+అ(గ్రజుని= ధర్మరాజుయొక్క; ఆజ్ఞ= ఆదేశం; 
తెలుపంగన్‌= తెలియజేయగా; అంతన్‌= (శకుని కుమారుడు) అంతటితో; పోక= వెనుదిరిగి వెళ్ళక. 


తాత్సర్యం: గుర్రం ద్వారక దగ్గరకు వెళ్ళింది. దానిని చూచి యాదవులు యుద్దం చేయకుండా అర్జునుడిని పూజించారు. 
అతడు కూడా వారిని (ప్రశంసించాడు. తరువాత యజ్ఞాశ్వం పశ్చిమసము(ద్ర తీరాన ఉన్న దేశాలలో తిరిగి, పాంచాల 
దేశంమీదుగా వెళ్ళి గాంధారదేశం ప్రవేశించింది. శకుని కుమారుడు ఆ దేశానికి రాజు. అతడు పిల్లతనంవలన కలిగిన 
దుష్రువర్తనంచేత మిడిసిపడుతూ తన సేనలను ప్రోగుచేసికొని భయంకరంగా అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు 
తొందరపడకుండా ముందు ధర్మజుడి ఆదేశం శకుని కుమారుడికి తెలియజేశాడు. కాని, అతడు అంతటితో వెనుదిరిగి 
పోక, (తరువాతి పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 341 


క. పొదివినంగను6గవ వెడ 30 | పొదవంగ6 జతురంగముల శరోత్మరములం దా 
బొదివె విజయు(; డవి వడియుం । జెదరియు సన్నంబు లైన జిత్తములోనన్‌. 115 


ప్రతిపదార్థం: పొదివినన్‌= ఎదుర్కొనగా; విజయుండు= అర్జునుడు; తాన్‌= తాను; కను+కవన్‌= కన్నుల జంటయందు; వెడ= 
కొంచెం; కెంపు= (క్రోధంవలన కలిగిన ఎరుపు; ఒదవంగన్‌= పుట్టగా; శర= బాణాలయొక్క; ఉత్కరములన్‌= సమూహాలచేత; 
చతుస్‌+అంగములన్‌= నాలుగు భాగాలనూ (రథాలనూ; ఏనుగులనూ, గు(ర్రాలనూ; సైనికులనూ;) పొదివెన్‌= కప్పాడు; అవి; 
పడియున్‌= కూలిపోయియూ; చెదరియున్‌= చెల్లా చెదరయియూ; సన్నంబులు= తరిగిపోయినవి; ఐనన్‌= కాగా; చిత్తములోనన్‌= 
మనస్సులో. 

తాత్సర్యం: శకుని కుమారుడు ఎదుర్కొనగా అర్జునుడికి రోషం కలిగింది. అతడి రెండు కన్నులలో కొంచెం ఎరుపు 
పుట్టింది. అతడు పుంఖానుపుంఖంగా బాణాలు ప్రయోగించి గాంధారదేశ చతురంగబలాలను కప్పివేశాడు. అవి 
యుద్దభూమిలో కూలిపోయాయి. చెల్లాచెదరయ్యాయి. గాంధార సైన్యం తరిగిపోయింది. అపుడు తన మనస్సులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: (సన్నంబువై-ఇది వెలుగు 'సన్నలు” కాదు. సద్‌ ధాతువు యొక్క కాంత రూపము. సీదతి-సీదతః-సీదన్తిః) 


ఉ. మత్సర మెక్కంగా సుబలు మన్మండు దుర్దమలీలం గిట్టి బీ 
భత్సునిపై నిశాత శరపంక్తి నిగుడ్పందదీయ బాహు సం 
పత్సముదీర్ణతం దనదు భావమునం గొనియాడి యెంతయున్‌ 
వత్సలు( డైన యన్నరుండు వానికి నిట్లను( గౌరవోత్తమా! 116 


ప్రతిపదార్థం: కౌరవ+ఉత్తమా!= కౌరవులలో ఉత్తముడా! జనమేజయా!; మత్సరము= (క్రోధం; ఎక్కంగాన్‌= పెరుగగా; సుబలు= 
సుబలుడియొక్క; మన్మండు= మనుమడు (సుబలుడు శకుని తండ్రి); దుర్రమ= అణపరాని; లీలన్‌= విధంగా; కిట్టి= సమీపించి; 
బీభత్సునిపైన్‌= అర్జునుడిమీద; నిశాత= వాడిఅయిన; శర= బాణాలయొక్క; పంక్తిన్‌= వరుసను; నిగుడ్చన్‌= ప్రయోగించగా; 
తదీయ= శకుని కుమారుడియొక్క; బాహు= భుజబలంయొక్క; సంపద్‌= సంపదయొక్క; సముదీర్లతన్‌= ఆధిక్యాన్ని; తనదు= 
తనయొక్క; భావమునన్‌= మనస్సులో; కొనియాడి= పొగడి; ఎంతయున్‌= మిక్కిలి; వత్సలు(డు+ఐన= చిన్నవారి పట్ల ప్రేమ 
కలవాడైన; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; వానికిన్‌= అతడితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయా! రోషం ఎక్కువ కాగా, శకుని పుత్రుడు విజృంభిస్తూ సమీపించి, బాణపరంపరను అర్జ్హునుడిమీద 
ప్రయోగించాడు. అర్జునుడు అతడి బాహుబల సంపదను మనస్సులో పొగడి, వాత్సల్యంతో అతడితో ఇట్టా అన్నాడు. 


క. 'రాజుల( జంపకు మని మా। రా జానతి యిచ్చె; నుద్దురత నే నని న 
య్యోజ విడిచినట్లెన( బ । రాజితు(గా నన్ను నద్దరాపతి దల(చున్‌. 117 
ప్రతిపదార్థం: రాజులన్‌= రాజులను; చంపకుము; అని; మా రాజు= మా (ప్రభువు ధర్మరాజు; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞాపించాడు; 


నేను; ఉద్దురతన్‌= స్వతం(త్రతతో; అనిన్‌= యుద్దంలో; ఆ+ఓజన్‌= ఆ ధర్మాన్ని; విడిచిన+అట్టు+ఐనన్‌= విడిచినట్లయితే; 
ఆ+ధరాపతి= ఆ భూపతి, ధర్మరాజు; నన్నున్‌= నన్ను; పరాజితున్‌+కాన్‌= పరాజయం పొందిన వాడినిగా; తలయన్‌= నిర్ణయిస్తాడు. 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ధర్మరాజు రాజులను చంపవద్దని న న్నాజ్ఞాపించాడు. నేను స్వతంత్రించి ఆ ధర్మాన్ని వదలితే ఆ ప్రభువు 
నన్ను పరాజయం పొందినవాడినిగానే నిర్ణయిస్తాడు. 


అర్జ్హునుండు గాంధారదేశాధీశుతో యుద్దంబు చేసి జయించుట (సం. 14-85-9) 


ఉ. _ కావున నేంగడంగ విను; కయ్యము నీ కిది యేల తమ్ముడా! 

నా వినియున్‌ వడిన్‌ శకునినందను. డయ్యమరేంద్ర నందనుం 

దా విశిఖంబులం బొదివె; దానికి నవ్వుచు వాని శీర్షకం 

బావిజయుండు బల్వెడందయమ్మున నేల బడంగ నేసినన్‌. 118 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నేన్‌= నేను; కడంగన్‌= యుద్దం చేయటానికి పూనుకొనను; విను= వినుము; తమ్ముండా!= 
తమ్ముడా!; నీకున్‌= నీకు; కయ్యము= యుద్దం; ఇది; ఏల!= ఎందుకు?; నాన్‌= అనగా; వినియున్‌= వినికూడా; శకుని= శకునియొక్క; 
నందనుండు= కుమారుడు; తాన్‌= తాను; వడిన్‌= వేగంగా; ఆ+అమర= ఆ దేవతలయొక్క; ఇం(ద్ర= ప్రభువుయొక్క, దేవేంద్రుడియొక్క; 
నందనున్‌= కుమారుడిని - అర్జునుడిని; విశిఖింబులన్‌= బాణాలతో; పొదివెన్‌= కప్పాడు; దానికిన్‌= ఆ బాణప్రయోగానికి; నవ్వుచున్‌= 


నవ్వుతూ; వాని= శకుని కుమారుడి యొక్క; శీర్షకంబు= శిరస్త్రాణం; నేలన్‌= భూమిమీద; పడంగన్‌= పడగా; ఆ+విజయుండు= ఆ 
అర్జునుడు; బల్‌ గట్టి; వెడంద= వెడల్పయిన మొనగల; అమ్మునన్‌= బాణంతో; ఏసినన్‌= కొట్టగా. 


తాత్సర్యం: కాబట్టి నేను పోరునకు పూనుకొనను. తమ్ముడా! వినుము. యుద్ద మిది నీకెందుకు?” అని అన్నాడు. ఆ 
మాటలు వినినప్పటికీ శకుని కుమారుడు అర్జునుడిని బాణాలతో కప్పివేశాడు. దానికి నవ్వుతూ అర్జునుడు వెడల్పు 
మొనగల గట్టి బాణాలతో అతడి శిరస్త్రాణం నేలమీద పడేటట్టుగా కొట్టగా. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. అచ్చిత్రము చూచి యచ్చోటం గలయట్టి. 119 
ప్రతిపదార్థం: ఆ+చిత్రము= ఆ ఆశ్చర్యకరమైన కార్యం; చూచి; ఆ+చోటన్‌= ఆ యుద్దభూమిలో; కల+అట్టి= ఉన్న. 
తాత్సర్యం: ఆ ఆశ్చర్యకరమైన పని చూచి అక్కడ ఉన్న. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఎల్లజనులు నివ్వీరుం । డొల్లండుగా కుత్తమాంగ ముర్వి నిటుల వే 
డొల్లంగ నేయండె వలసిన; । జెల్లంబో! యితని కరుణ చెలు విట్లున్నే!' 120 


ప్రతిపదార్థం: ఎల్లన్‌+జనులు= జనులందరూ; ఈ+వీరుండు= ఈ వీరుడు; ఒల్లండు+కాక= ఇష్టపడడు కాని; వలసినన్‌= 

చేయదలిస్తే; వే= శీఘ్రంగా; ఉత్తమ+అంగము= తల; ఉర్విన్‌= భూమిమీద; ఇటులు+అ= ఇట్టే శిరస్రాణంవలెనే; డొల్లంగన్‌= 

తెగిపడేటట్లుగా; ఏయండు+ఎ?= బాణాలతో కొట్టడా? (కొట్టునని అర్హం); చెల్లంబో= ఇది (ప్రశంసను తెలిపేమాట; ఇతని= 
౧ [2] న్‌. (©) ౧ 

ఇతడియొక్క; కరుణ= దయయొక్క; చెలువు= విధం; ఇట్టు= ఈ విధంగా; ఉండును+ఏ?= ఉంటుందా? 


తాత్సర్యం: జనులందరూ ఈ మహావీరుడు ఇష్టపడడు గాని చేయాలని అనుకొంటే శీఘ్రంగా ఈ శకుని కుమారుడి 
తల శిరస్రాణంవలెనే నేలమీద తెగిపడేటట్టుగా కొట్టడా? బళీ! ఇతడి దయాస్వరూపం ఇట్లా ఉంటుందా?” 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 343 
వ. అనుచు నక్కునూరుం జేరి, యతనితేరు మరల్చికొని పోవం బోవ. 121 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; ఆ+కుమారున్‌= ఆ శకుని కుమారుడిని; చేరి= సమీపించి; అతని= అతడియొక్క; తేరు= 
రథాన్ని; మరల్చికొని= వెనుకకు (త్రిప్పుకొని; పోవన్‌+పోవన్‌= వెళ్ళగా వెళ్ళగా. 


తాత్సర్యం: అంటూ శకుని కుమారుడిని సమీపించి అతడి రథాన్ని వెనుకకు (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. దురభిమానము పేర్మి నన్నరవరుండు । మరలి నరుమీ(ద నడవ, మున్‌ తెరలి చనిన 

బలము గ్రమ్మటి, యయ్యింద్రుపట్టిం జుట్టు; బలసి శస్తాస్తచయములు పరంగంజేయ. 122 
ప్రతిపదార్థం: దురభిమానము= దుర్గర్వంయొక్క; పేర్మిన్‌= ఆధిక్యంచేత; ఆ+నరవరుండు= ఆ నరనాథుడు - రాజు; మరలి= 
తిరిగి వచ్చి; నరుమీందన్‌= అర్జ్హునుడిమీద; నడవన్‌= ఉరుకగా; మున్‌= అంతకుముందు; తెరలి= రణరంగంనుండి తొలగి; 
చనిన= పారిపోయిన; బలము= సైన్యం; (క్రమ్మణి= మరలివచ్చి; ఆ+ఇంద్రు= ఆ ఇంద్రుడియొక్క; పట్టిన్‌= కుమారుడిని - 
అర్జునుడిని; చుట్టున్‌= చుట్టునూ, నాలుగువైపులా; బలసి= ఆవరించి; శస్త+అ|స్త= శస్తాస్తాలయొక్క; చయములు= సమూహాలు; 
పర(గన్‌+చేయన్‌= ప్రయోగించగా. 
తాత్పర్యం: శకుని కుమారుడు దుర్గర్యాతిశయంచేత తిరిగి వచ్చి అర్జ్హునుడిమీద ఉరికాడు. ఇది చూచి అంతకుముందు 
రణరంగం నుండి తొలగి పారిపోయిన సైన్యం మరలివచ్చి అర్జునుడిని నాలుగువైపులా ఆవరించి బహుళంగా శ(స్తాలూ 
అస్తాలూ ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం) 
చ.  అవినిశితాస్త పంక్తి దునుమాడి రయం బెసంగంగం గప్పె నా 

హవతల మంతయుం దలర నప్పటువిక్రమశాలి; యమ్మహో 

గ్రవిహరణంబునం గలంి కన్మని( బాటి బలంబు; లక్కునూ 

రవరుని( గాచికొంటకు ధరావరుమంత్రులు వాని తల్లియున్‌. 123 
ప్రతిపదార్థం: ఆ+పటు= ఆ నేర్పుతో కూడిన; విక్రమ= పరాక్రమంతో; శాలి= ప్రకాశించేవాడు; అవి= గాంధారసైన్యం ప్రయోగించిన 
బాణాలను; నిశిత= వాడి అయిన; అ(స్త= అస్రాలయొక్క; పంక్తిన్‌= వరుసచేత; తునుమాడి= ఖండించి; రయంబు= వేగం; ఎస 
గంగన్‌= ఒప్పుగా; ఆహవతలము= యుద్దభూమి; అంతయున్‌= అంతయూ; తలరన్‌= క్షోభించగా, కంపించగా; కప్పెన్‌= కప్పాడు; 
ఆ= అర్జునుడియొక్క; మహత్‌= గొప్ప; ఉగ్ర= భయంకరమైన; విహరణంబునన్‌= విహారంచేత; బలంబులు= సైన్యాలు; కలం 
గి= క్షోభించి; కన్కనిన్‌= సంభ్రమంతో; పాణెన్‌= పారిపోయాయి; ధరావరు= రాజుయొక్క; మం(త్రులు= మం(త్రులునూ; వాని= 
అతడియొక్క; తల్లియున్‌= తల్లియూ; ఆ+కుమార వరునిన్‌= ఆ రాజకుమార శశ్రేష్టుడిని; కాచికొంటకున్‌= రక్షించుకొనటానికి. 


తాత్సర్యం: మహాపరా[క్రమశాలి అర్జునుడు తీక్ష్‌ణ బాణపరంపరతో గాంధార సైన్యం (ప్రయోగించిన బాణాలను ఖండించి 
యుద్ధభూమి అంతా క్షోభించగా కప్పివేశాడు. అతడి భయంకర వీరవిహారాన్ని చూచి సైన్యాలు భయంతో పారిపోయాయి. 
శకుని కుమారుడిని మంత్రులూ, తల్లీ రక్షించుకొనటానికి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అర్హ్యంబుగొని రయంబున శరణు శర ణనుచు వచ్చిన నవ్వివ్వచ్చుండును నవ్వెలంది నభినందించి మంత్రులకు 
మాననీయ వచనంబులం బ్రియం బొనర్షి యబ్దాలునితో సాంత్వనస్వరంబున నిట్లనియె. 124 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్థ్యంబు= పూజాద్రవ్యాలు; కొని= తీసికొని; రయంబునన్‌= వేగంగా; శరణు= నమస్కారం; శరణు= రక్షకుడవు; 
అనుచున్‌= అంటూ; వచ్చినన్‌= రాగా; ఆ+వివ్వచ్చుండును= ఆ అర్జునుడును; ఆ+వెలందిన్‌= ఆ సాధ్విని; అభినందించి= 
(ప్రశంసించి; మం(త్రులకున్‌= మంత్రులకు; మాననీయ= గౌరవించదగిన; వచనంబులన్‌= మాటలతో; ప్రియంబు= సంతోషం; 
ఒనర్భి= కలిగించి; ఆ+బాలునితోన్‌= ఆ బాలుడితో, శకుని కుమారుడితో; సాంత్వన= ఓదార్చే, మృదువైన; స్వరంబునన్‌= 
గొంతుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: పూజాద్రవ్యాలు తీసికొని వేగంగా 'నమస్కారం రక్షకుడవు' అంటూ రాగా అర్జునుడు ఆ సాధ్విని 
ప్రశంసించి, మన్నించదగిన మాటలతో మంత్రులకు సంతోషం కలిగించి మృదుస్వరంతో శకుని కుమారుడితో ఈ 
విధంగా అన్నాడు. 


ఉ.  'నీవిటవన్నినాపయి ననింద్యపరాక్రను! రాక చూచి మ 
ద్ధావము ఖేద మొందుటయు 'ధర్మజుపం పిది రాజకోటి నే 
నే విధినైన( జంపి నని యెల్లజనంబు వినంగ. జెప్పనే! 
కావున నీ బలంబులన కాని నినుం దెగటార్ప కుండితిన్‌. 125 


ప్రతిపదార్థం: అనింద్య= దూషించతగని, ఉత్తమమైన; పరాక్రమ= పరా(క్రమం కలవాడా!; నీవు; ఇట= ఇక్కడ; పన్ని= యుద్దానికి 
సిద్దపడి; నాపయిన్‌= నా మీదకు; రాక= రావటం; చూచి; మత్‌= నా యొక్క; భావము= మనస్సు; ఖేదము= సంతాపం; ఒందుటయున్‌= 
పొందగా; ఇది; ధర్మజు= ధర్మరాజుయొక్క; పంపు= ఆజ్ఞ నేను; ఏ విధిన్‌= ఏ విధంగా; ఐనన్‌= అయిననూ; రాజ= రాజులయొక్క; 
కోటిన్‌= సమూహాన్ని; చంపన్‌= చంపను; అని; ఎల్లన్‌= సమస్తమైన; జనంబు= జనం; వినంగన్‌= వినగా; చెప్పన్‌+ఏ?= చెప్పలేదా?; 
కావునన్‌= కాబట్టే; నీ= నీయొక్క; బలంబులన్‌+అ= సైన్యాలనే; కాని; నిన్‌= నిన్ను; తెగటార్పక= చంపక; ఉండితిన్‌= ఉన్నాను. 


తాత్సర్యం: ఉత్తమ పరాక్రమా! ఇక్కడ నీవు యుద్దానికి సిద్దపడి నా మీదకు రావటం చూచి నా మనస్సు బాధపడింది. 
“ఇది ధర్మరాజు ఆజ్ఞ. నేను ఏ విధంగానూ రాజులను చంపను” అని అందరూ వింటుండగా చెప్పలేదా? కాబట్టే నీ 
సైన్యాలను తప్ప నిన్ను చంపకుండా ఉన్నాను. 


వ. విశేషించి గాంధారీ ధృతరా ష్టులం దలంచి నాకు నీ దెస నిట్లు గావలసి యుండె. 126 


ప్రతిపదార్థం: విశేషించి= పైపెచ్చు; గాంధారీ ధృతరాష్ట్రులన్‌= గాంధారినీ, ధృతరాష్ట్రుడినీ; తలంచి= స్మరించి; నాకున్‌= నాకు; నీ 
దెసన్‌= నీయెడ; ఇట్టు= ఈ విధంగా; కాన్‌= అగుట; వలసి= తప్పనిసరియై; ఉండెన్‌= ఉన్నది. 


తాత్సర్యం: పైపెచ్చు గాంధారినీ, ధృతరాష్రుడినీ స్మరించి నాకు నీ పట్ల ఈ విధంగా నడుచుకొనటం తప్పనిసరి 


అయింది. 


ఆ. అట్టులగుట.జేసి యవనీశనందన! యింత ప్రొద్దు. బోరి; తింక శాంతి. 
బొందు టొప్పు; ధర్మపుత్రునితోడ పొం । దొప్పదయ్య! నీకు నుదితశౌర్య!' 127 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 345 


ప్రతిపదార్థం: అవనీశ నందన!= రాజకుమారా!; ఉదిత= (ప్రసిద్దమైన; శౌర్య!= పరాక్రమము కలవాడా!; అట్టులు= ఆ విధం; 
అగుటన్‌= అగుటవలన; ఇంత; (ప్రొద్దున్‌= కాలమునూ; పోరితి(వి)= పోరాడితివి; ఇంకన్‌= ఇక; శాంతిన్‌= శాంతిని; పొందుట= 
పొందటం; ఒప్పున్‌= తగును; నీకున్‌= నీకు; ధర్మపుత్రునితోడన్‌= ధర్మరాజుతో; పొందు= పొత్తు; ఒప్పదు+అయ్య!= తగదా? 
(తగునని అర్థం). 


తాత్పర్యం: రాజకుమారా! విఖ్యాత విక్రమా! ఆ విధంగా నేను నడుచుకొనటంవలన నీవు ఇంతకాలం నాతో పోరాడావు. 
ఇంక శాంతి పొందటం మంచిది. నీకు ధర్మరాజుతోపొత్తు తగదటయ్యా! 


వ. అని చెప్పి యాగామి యయిన చైత్రంబున పున్నమ నాం డన్నరేంద్రచంద్రు నశ్వమేధ యాగంబున కనురాగం 
బెస(గ రమ్మీ! యనియునుం బలికి, యప్పాండవ మధ్యముండు మేధ్యాశ్వంబు ననుసరింప నది కరిపురంబు 
దిక్కుమొగంబయి యరుగం జోొచ్చె; నట్టియెడ నతండు వివిధ దేశంబులం దిరిగిన తెజిం గెల్లనుం జారులచేత 
విని యజాతశ తుం డప్పురుహూతపు త్తుం డశ్వరక్షణం బట్లు ధర్మప్రకారంబున నిర్వహించుటకుం బ్రీతి 


వహించి; నద్దివసంబు. 128 


ప్రతిపదార్థం: అని; చెప్పి; ఆగామి= రానున్నది; అయిన; చైత్రంబున= చైత్రమాసంయొక్క; పున్నమనాండు= పున్నమరోజున; 
ఆ+నరేంద్ర= ఆరాజులలో; చంద్రు= (శ్రేష్టుడియొక్క; అశ్వమేధయాగంబునకున్‌= అశ్వమేధ యజ్ఞానికి; అనురాగంబు= (ప్రేమ; 
ఎసగన్‌= అతిశయించగా; రమ్ము+-ఈ!= రమ్మా!; అనియునున్‌= అనికూడా; పలికి= చెప్పి; ఆ+పాండవ= ఆ పాండవులయందు; 
మధ్యముండు= నడిమివాడు - అర్జునుడు; మేధ్య= పవిత్రమైన; అశ్వంబున్‌= గుర్రాన్ని; అనుసరింపన్‌= వెంబడించగా; అది= 
ఆ గుర్రం; కరిపురంబు= హస్తినాపురంయొక్క; దిక్కు= వైపునకు; మొగంబు= ముఖం; అయి= కలదియై; అరుగన్‌+చొచ్చెన్‌= 
వెళ్ళటానికి మొదలు పెట్టింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; అతండు= అర్జునుడు; వివిధ= వివిధాలైన; ఆయా; దేశంబులన్‌= 
దేశాలయందు; తిరిగిన; తెజంగు= విధం; ఎల్లనున్‌= అంతయూ; చారులచేతన్‌= గూఢచారులవలన; విని; అజాతశత్రుండు= 
తనకు శత్రువులు లేనివాడు - ధర్మరాజు; ఆ+పురుహూత= ఆ ఇంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడు - అర్జునుడు; 
అశ్వ= గుర్రంయొక్క; రక్షణంబు= సంరక్షణం; అట్టు= ఆ విధంగా; ధర్మ= ధర్మంయొక్క; 'ప్రకారంబునన్‌= (ప్రకారంగా; నిర్వ 
హించుటకున్‌= చేసినందుకు; ప్రీతి వహించెన్‌= సంతోషించాడు; ఆ+దివసంబు= ఆ రోజు. 


తాత్పర్యం: అని చెప్పి రాబోయే చైత్రమాస పూర్ణిమనాడు రాజ(శ్రేష్పుడైన ధర్మరాజు అశ్వమేధయాగానికి ప్రేమతో నీవు 
రమ్ము! అని పలికాడు. తరువాత అర్జునుడు పవిత్రమైన యజ్ఞాశ్వాన్న అనుసరిస్తుండగా అది హస్తినాపురంవైపు 
వెళ్ళటం మొదలు పెట్టింది. తన తమ్ముడు ఆయా దేశాలలో తిరిగిన తీరంతా గూఢచారులవలన ధర్మరాజు విని 
అతడు ధర్మ(ప్రకారంగా అశ్వసంరక్షణం చేసినందుకు పరమానందం పొందాడు. ఆ రోజు. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


ఆ. మాఘమాస పార్టమాసి యై యుండె; నా । ధర్మనందనుండు పేర్మి వలయ 
నెలమి మిగుల. బెద్దకొలువున నుండి త। మ్ముల సగౌరవముగ బిలువ బనిచి. 129 


ప్రతిపదార్థం: మాఘమాస= మాఘమాసము నందలి; పౌర్షమాసి= పూర్ణిమ; ఐ= అయి; ఉండెన్‌= ఉన్నది; ఆ+ధర్మనందనుండు= 
ఆ యముడి కుమారుడు ధర్మరాజు; సేర్మి= వైభవం; వెలయన్‌= (ప్రకాశించగా; ఎలమి= సంతోషం; మిగులన్‌= ఎక్కువకాగా; 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెద్దకొలువునన్‌= నిండు కొలువున; ఉండి; తమ్ములన్‌= తమ్ములను; సహ+గౌరవము+కన్‌= గౌరవంతో కూడి ఉండేటట్లుగా; 
పిలువన్‌= పిలువగా; పనిచి= పంపి. 

తాత్పర్యం: (ఆ రోజు) మాఘమాసంలోని పూర్ణిమ. ధర్మరాజు వైభవోపేతంగా సంతోషాతిశయంతో నిండు కొలువై 
ఉండి తమ్ములను సగారంగా పిలువనంపి. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. అనిల నందను నాననం బాలోకించి. 130 
ప్రతిపదార్థం: అనిల= వాయువుయొక్క; నందను= కుమారుడైన భీముడియొక్క; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: భీముడిని చూచి. 


క. “నీ తమ్ముండు తురగముం గొని । యేతెంచుట వింటి(; జైత్ర మింకం దడవు లే 
దీతలి మునులను నృపసం । ఘాతంబును బిలువ( బంపగా వలయు. దగన్‌. 131 
ప్రతిపదార్థం: నీ= నీయొక్క; తమ్ముండు= తమ్ముడు; తురగమున్‌= యజ్ఞాశ్వమును; కొని= తీసికొని, ఏతెంచుట= రావటం; 
వింటిన్‌= విన్నాను; చైత్రము= చైత్రమాసం; ఇంకన్‌= ఇంక; తడవులేదు= ఆలస్యం లేనిది (సమీపిస్తున్నదని అర్థం); ఈతటిన్‌= 
ఈ సమయంలో; మునులను; నృప= రాజులయొక్క; సంఘాతంబును= సమూహాన్ని; తగన్‌= తగినట్టుగా; పిలువన్‌= ఆహ్వానించగా; 
పంప(గాన్‌+వలయున్‌= రాజపురుషులను పంపాలి. 
తాత్సర్యం: 'నీ తమ్ముడు అర్జునుడు గుర్రంతోపాటు వస్తున్నాడని విన్నాను. చైత్రమాసం సమీపిస్తున్నది. ఈ సమయంలో 
మునులనూ, రాజసమూహమునూ సముచితంగా ఆహ్వానించటానికి రాజపురుషులను పంపాలి. 
వ. యాగశాలయు శిల్పి జనులం గొని కల్పింపుము; తగువారలకు విడియం దగియెడు వివిధ గృహంబుల 
నొనరింపు'మని పనిచిన నతండు. 132 
ప్రతిపదార్థం: శిల్పిజనులన్‌= ఆయా పనులు చేసే శిల్పులను; కొని= రప్పించి; యాగశాలయున్‌= యజ్ఞగృహాన్ని; కల్పింపుము= 
నిర్మించుము; తగువారలకున్‌= అర్హులైనవారికి; విడియన్‌= విడిదిచేయగా; తగియెడు= తగిన; వివిధ= పలురకాలైన; 


గృహంబులన్‌= ఇండ్లను; ఒనరింపుము= కట్టించుము; అని; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; అతండు= భీముడు. 


తాత్పర్యం: వివిధ శిల్పులను రప్పించి యజ్ఞ గృహాన్ని నిర్మించుము. అర్హులైనవారు విడిదిచేయటానికి తగిన పలురకాల 
ఇండ్లను కట్టించుము” అని ఆజ్ఞాపించగా భీముడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. యజ్ఞవాటమును జనాధిపులకు ముని । వ్రాతములకు విడియ వలయునట్టి 
మందిరములు గనక మణిమయంబులుగా నొ । నర్దెం దర్‌జ్ఞ మగు జనంబు వొగడ. 133 


ప్రతిపదార్థం:యజ్ఞ= యజ్ఞంయొక్క; వాటమును= శాలయును; జన+అధిపులకున్‌= జనపతులకు, రాజులకు; ముని= 
మునులయొక్క; వ్రాతములకున్‌= సమూహాలకు; విడియ వలయు= విడిదిచేయదగిన; అట్టి= అటువంటి; మందిరములున్‌= 
గృహాలను; తత్‌జ్ఞము= వాస్తుశా(స్తం తెలిసిన; అగు= అయిన; జనంబు= (ప్రజ; పొగడన్‌= ప్రశంసించగా; కనక= బంగారంయొక్క; 
మణి= మణులయొక్క; మయంబులు= వికారాలు కలవి; కాన్‌= అయ్యేటట్టుగా; ఒనర్చెన్‌= నిర్మించాడు. 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 347 


తాత్సర్యం: భీముడు యజ్ఞశాలను రాజులు; మునులు విడిది చేయదగిన గృహాలను స్వర్గమయాలుగా మణిమయాలుగా 
నిర్మించాడు. వాస్తుశాస్త్రం తెలిసినవారు వాటిని చూచి మెచ్చుకొన్నారు. 


క  ధరణీసురులను బనిచెను। ధర నెందును దిరిగి మునుల ధాత్రీశుల న 
ధ్వరమునకు. బిలువు( డని య । మృరుత్సుతు(డు; వారు జని సమంచిత భక్తిన్‌. 134 


ప్రతిపదార్థం: ఆ+మరుత్‌+సుతుండు= ఆ వాయు కుమారుడు భీముడు; ధరన్‌= భూమండలంలో; ఎందున్‌= అన్నిచోట్లా; 
తిరిగి; మునులన్‌= మునులను; ధా(త్రీ+ఈశులను= భూపతులను, రాజులను; అధ్వరమునకున్‌= యజ్ఞానికి; పిలువుండు= 
ఆహ్వానించండి; అని; ధరణీసురులను= (బ్రాహ్మణులను; పనిచెను= పంపాడు; వారున్‌= ఆ (బ్రాహ్మణులును; చని= వెళ్ళి; 
సమ్‌+అంచిత= మిక్కిలి ఒప్పుచున్న; భక్తిన్‌= భక్తితో. 


తాత్పర్యం: భూమియం దంతటా తిరిగి మునులనూ, రాజులనూ యజ్ఞమునకు ఆహ్యానించండని భీముడు 
బ్రాహ్మణులను పంపాడు. ఆ బ్రాహ్మణులూ సద్భక్తిపూర్వకంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. పిలిచిన రాజులున్‌ మునులు. బ్రీతి యెలర్చ్ప బలోత్మరంబు శి 
ష్యులు( దమతోడ రా మనము లువ్విళు లూర(గ యజ్ఞవర్తనం 
బులు6 గనుంగొంటకై సకల భూవలయంబునం గల్గునట్టి వా 
రలు సనుదెంచినం గురుధరాపతి చిత్తము వేడ్క నూనంగన్‌. 135 


ప్రతిపదార్థం: పిలిచినన్‌= పిలువగా; సకల= సమస్తమైన; భూవలయంబునన్‌= భూమండలంలో; కల్లు+అట్టి= ఉన్నట్టి; వారలు= 
వారు; రాజులున్‌= రాజులూ; మునులున్‌= మునులూ; ప్రీతి= సంతోషం; ఎలర్సన్‌= అతిశయించగా; బల= సైన్యంయొక్క; 
ఉత్కరంబు= సమూహం; శిష్యులన్‌= శిష్యులూ; తమతోడన్‌= తమతోపాటు; రాన్‌= రాగా; యజ్ఞ= యజ్ఞంయొక్క; వర్తనంబులు= 
నడచుపద్దతులు; కనుంగొంటకై= చూచుటకై; మనములు= మనస్సులు; ఉవ్విళులూరంగన్‌= తహతహపడుతుండగా; చనుదెంచినన్‌= 
రాగా; కురుధరాపతి= కురురాజు, ధర్మరాజు; చిత్తము= మనస్సు; వేడ్కన్‌+ఊనంగన్‌= సంతోషం పొందగా. 


తాత్సర్యం: (బ్రాహ్మణులు) ఆహ్వానించగా భూమండలంలో అంతటా ఉన్న రాజులూ, మునులూ ఆనందం 
అతిశయించగా వచ్చారు. రాజులు తమసైన్యాలతో వచ్చారు. మునులు తమ శిష్యులతో వచ్చారు. యజ్ఞం జరిగే 
పద్దతులు చూడటానికి వారి మనస్సులు తహతహపడుతుండగా అప్పుడు ధర రాజు మనస్సులో సంతోషించి. (తరువాతి 
పద్యంతో అన్వయం) 
క. ఎదురుకొని వీడుంబట్లకు । ముద మారంగందాన యనిచి మొక్కలములు నిం 

పొద వించునట్టివియు. గా6। బదార్టములు ప్రజదలమును. బాటించి తగన్‌. 136 
ప్రతిపదార్థం: తాను+అ= తానే; ఎదురుకొని= ఎదురువెళ్ళి; ముదము= సంతోషం; ఆరంగన్‌= కలుగగా; ఏడు+పట్లకున్‌= విడిది 
ఇండ్లకు; అనిచి= పంపి; మొక్కలములు= ఉత్సాహ వచనములు; పదార్హములు= ఉపయోగించే వస్తువులు మొదలగునవి; ఇంపు= 


ప్రీతిని; ఒదవించు= పుట్టించే; అట్టి+అవియున్‌= అటువంటివి; కాన్‌= కాగా; తగన్‌= సముచితంగా; (ప్రజ= జనులయొక్క; 
తలమునున్‌= హెచ్చుతగ్గులను, అంతస్తులను; పాటించి= పరిశీలించి. 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వచ్చినవారు సంతోషించగా తానే ఎదురువెళ్ళి తీసికొనివచ్చి వారి వారి విడిది ఇళ్ళకు పంపాడు. వారికి 
పీతి కలిగేటట్లు ఉత్సాహ వచనాలు పలికాడు. కావలసిన పదార్థాలు సమకూర్చాడు. ఈ పనులన్నీ వచ్చినవారి అంతస్తులను 
బట్టి హోదాలనుబట్టి ధర్మరాజు నిర్విర్తించాడు. 


క. భోజన శయనాసనములు । రాజిల్లెడు నట్లుగాంగ రాజుల కెల్లం 
దేజోధను(డా ధర్మత । నూజుం డిడ( బనుచు జనవినుతసుచరిత్రా! 137 


ప్రతిపదార్థం: జన= జనులచేత; వినుత= కొనియాడబడిన; సుచరి(త్రా!= మంచి నడవడి కలవాడా!; తేజస్‌= సద్దుణాలవలన 
కలిగే తేజస్సు; ధనుండు= ధనముగా కలవాడు; ఆ+ధర్మతనూజుండు= ఆ యముడి కుమారుడు ధర్మరాజు; భోజన= భోజనాలూ; 
శయన= శయ్యలూ, మంచములూ, పాన్సులూ; ఆసనములు= కూర్చుండటకు కుర్చీలు, పీటలూ; రాజిల్లెడు+అట్లు+కాగన్‌= 
ప్రకాళించేటట్టుగా; రాజులకున్‌+ఎల్లన్‌= రాజులకందరకూ; ఇడన్‌= సమకూర్చగా; పనుచున్‌= పంపుతాడు. 

తాత్పర్యం: జనమేజయా! తేజస్వంతుడైన ధర్మరాజు రాజులందరికీ కావలసిన భోజనాలూ, శయ్యలూ, ఆసనాలూ 
సమృద్దిగా సమకూరేటట్టు పంపేవాడు. ఇవి కూడా వారి వారి హోదాలకు తగినట్టు పంపేవాడని గ్రహించాలి. 


చ. మునులకు నెల్ల గందములు మూలములున్‌ ఫలకోట్లునుం బ్రియం 
బొనర(గ( దాన పోయి మధురోక్తులతోడ సమర్పణంబు సే 
యు; నిటుల సంవిధానము లనూనములై విలసిల్లంజేయు; న 
య్యనిమిషనాథవైభవు( దహంకృతి వర్ణన సంస్తుతంబుగన్‌. 138 


ప్రతిపదార్థం: ఆ+అనిమిషనాథ= దేవతలయొక్క (ప్రభువు దేవేంద్రుడియొక్క; వైభవుండు= వైభవం కలవాడు; అహంకృతి= 
అహంకారంయొక్క; వర్దన= విడుచుటచేత; సంస్తుతంబు+కన్‌= మిక్కిలి కొనియాడబడేటట్టుగా; మునులన్‌+ఎల్లన్‌= మునుల 
కందరకూ; కందములున్‌= దుంపలూ; మూలములున్‌= వేరులూ; ఫలకోట్టునున్‌= ఫలముల సమూహమునూ; ప్రియంబు= 
ప్రీతి; ఒనరంగన్‌= కలుగగా; తాన్‌+అ= తానే; పోయి; మధుర తియ్యనైన; ఉక్తులతోడన్‌= మాటలతో; సమర్పణంబు+చేయున్‌= 
సమర్పిస్తాడు; ఇటులు+అ= ఇట్టే; సంవిధానములు= ఏర్పాట్లు; న+ఊనములు= తక్కువగానివి, పరిపూర్ణమైనవి; ఐ= అయి; 
విలసిల్లన్‌= ఒప్పగా; చేయున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: దేవేంద్ర వైభవం కలిగిన ధర్మరాజు అహంకారాన్ని వదలి, వినయంతో తానే పోయి తియ్యనైన పలుకులు 


పలుకుతూ మునుల కందరకూ దుంపలూ, వేరులూ, పలురకాల పండ్లూ సమర్పించేవాడు. ఈ విధంగా ఏర్పాటులన్నీ 
పరిపూర్ణంగా ఉండేటట్టు చేసేవాడు. 


తే... యజ్ఞవాటంబు6 దక్కటి యాలయములు, । లలితభంగి రమ్యములు, సలక్షణములు 

గా నొనర్షిన శిల్పి నికాయమునకు(। బసదనం బిచ్చె సంతసం బెసక మెసంగ. 139 
ప్రతిపదార్థం: యజ్ఞవాటంబున్‌= యజ్ఞశాలనూ; తక్కటి= ఇతరములైన; ఆలయములున్‌= మందిరములనూ; లలిత= కోరబడిన; 
భంగిన్‌= విధంగా; రమ్యములు= అందమైనవి; సహ+లక్షణములు= వాస్తుశాస్త్రం చెప్పిన లక్షణాలతో కూడినవి; కాన్‌= అయ్యేటట్టుగా; 


ఒనర్చిన= నిర్మించిన; శిల్సి= శిల్ప్సులయొక్క; నికాయమునకున్‌= సమూహానికి; సంతసంబు= సంతోషం; ఎసకము+ఎసంగన్‌= 
అతిశయించగా; పసదనంబు= బహుమానం; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 349 


తాత్సర్యం: కోరిన విధంగా, అందంగా, శాస్త్రోక్తంగా యజ్ఞశాలనూ, ఇతర మందిరాలనూ నిర్మించిన శిల్సి బృందానికి 
మహానందం కలిగేటట్టుగా ధర్మరాజు బహుమానా లిచ్చాడు. 


సీ, పాండవాగ్రజు( డట్లు పవననందను(బంచి। యజ్ఞశాలా కరణాదు లైన 
కృత్యముల్‌ నడపుటం గృష్టుండు గనుంగొని । కడు. బ్రీతి( బొందె; నాగత నృపాలు 
రచ్చెరువొంది; రయ్యమృతాంశు వంశ ని। స్తారకుం డర్ధిమైం దేర బనుప 
ననవద్య పశువుల నఖిలజాతులవాని(। గొనివచ్చి రత్యంత కుశల పరిజ 


ఆ. నంబు; లన్న పర్వతంబులు నాజ్య వా । హీనులు గల్లి విప్రజనపరంప 


రలు భుజించు పేర్మి యొలసి యాగారంభ । సమయ మద్దుత ప్రజనక మయ్యె. 140 


ప్రతిపదార్థం: పాండవ+అగ్రజుండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు; అట్టు= ఆ విధంగా; పవన నందనున్‌= వాయు 
కుమారుడైన భీముడిని; పంచి= ఆజ్ఞాపించి; యజ్ఞశాల= యజ్ఞశాలయొక్క; కరణ= నిర్మాణం; ఆదులు+ఐన= మొదలగునవైన; 
కృత్యముల్‌= పనులు; నడపుటన్‌= చేయుట; కృష్ణుండు; కనుంగొని;= చూచి; కడున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= సంతోషమును; పొందెన్‌= 
పొందాడు; ఆగత= వచ్చిన; నృపాలురు= రాజులు; అచ్చెరువు= ఆశ్చర్యం; ఒ₹రిదిరజ పారతొతు; ఆ+అమృతాంశు= ఆ 
చంద్రుడియొక్క; వంశ= వంశంయొక్క; నిస్తారకుండు= ఉద్ధరించేవాడు; అర్థిమైన్‌= ప్రీతితో; తేరన్‌= తీసికొనిరాగా; పనుపన్‌= 
ఆజ్ఞాపించగా; అత్యంత= మిక్కిలి; కుశల= నేర్పు కలిగిన; పరిజనంబులు= సేవలకు; న+అవద్య= దోషంలేని, తప్పుడు సుళ్ళు 
మొదలగునవి లేని; పశువులన్‌= జంతువులను; అఖిల= సమస్తమైన; జాతుల వానిన్‌= తెగలవారిని; కొని= తీసికొని; వచ్చిరి= 
వచ్చారు; అన్న పర్వతంబులున్‌= కొండలవంటి అన్నపురాసులు; ఆజ్యవాహినులున్‌= నేతుల నదులు; కల్గి= ఒనగూడి; విప్రజన= 
బ్రాహ్మణులయొక్క; పరంపరలు= ఎడతెగని సమూహాలు; భుజించు= భోజనం చేసే; పేర్మి= పెంపు; ఒలసి= కలిగి; యాగ= 
యజ్ఞంయొక్క; ఆరంభ సమయము= ప్రారంభ కాలం; అద్భుత= ఆశ్చర్యమును; ప్రజనకము= మిక్కిలి కలిగించేది; అయ్యెన్‌= 


అయింది. 


తాత్పర్యం: ధర్మరాజు ఆ విధంగా భీముడిని ఆజ్ఞాపించి యజ్ఞశాలా నిర్మాణం మొదలైన పనులు చేయించటం 
చూచి శ్రీకృష్ణుడు మహాసంతోషం పొందాడు. వచ్చిన రాజులూ ఆశ్చర్యపడ్డారు. చంద్రవంశోద్దారకుడైన ధర్మరాజు 
నేర్పరులైన సేవకులను దోషరహితమైన వివిధజాతుల జంతువులను తీసికొనిరావలెనని పంపాడు. వారు అటువంటి 
వాటిని చూచి తీసికొనివచ్చారు. అన్నరాసులు కొండలవలె లేచాయి. నేయి నదులవలె ప్రవహించింది. బ్రాహ్మణులు 
ఎడతెగకుండా భోజనాలు చేశారు. ఈ పెంపువలన యాగ ప్రారంభోత్సవం ఆశ్చర్యదాయకమైనది. 


క. విను లక్ష భూసురులు గుడి । చిన నొకమరి మోయుభేరి సెలంగుచునుండున్‌ 
జననాయక! యెప్పుడు; నే । మని చెప్పుదు నశ్వమేధయజ్ఞవిభూతిన్‌. 141 
ప్రతిపదార్థం: జననాయక!= రాజా!; విను= వినుము; లక్ష భూసురులు= లక్షమంది బ్రాహ్మణులు; కుడిచినన్‌= భోజనంచేయగా; 


ఒకమరి= ఒకసారి; మోయు= మో7డి; భేరి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; చెలంగుచున్‌+ఉండున్‌= మోగుతూ ఉంటుంది; అశ్వమేధ= 
అశ్వమేధమను; యజ్ఞ= యజ్ఞంయొక్క; విభూతిన్‌= వైభవమును; ఏమి+అని= ఎటువంటిదని; చెప్పుదున్‌= వర్లించగలను? 


960 శ్రీమదాంధ్ర మహాభారతము 


చంద్రకాంతవేదికయందు మందశీతలసురభిమారుతం బనుభవించుచు నిష్టకథావినోదంబుల నుండునంత.233 
ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; పురందర, నందనుండు= దేవేంద్రునికుమారుడు - అర్జునుడు; గోవిందు, అనుమతంబు= 
శ్రీకృష్ణునియొక్క సమ్మతిని; పడసి= పొంది; మిత్ర+అమాత్య, భృత్య, సమేతులు+అయి= స్నేహితులతో, మంత్రులతో, 
సేవకులతో కూడుకొన్నవాళ్ళయి; ఇద్దణున్‌; అరిగి= వెళ్ళి; యథారుచి, ప్రదేశంబులన్‌= ఇష్టమైనచోట్ల; విహరించుచున్‌= 
విహరిస్తూ; ఒక్కనాండు; ఖాండవ, వన, సమీపంబునన్‌= ఖాండవవనానికి దగ్గరగా; ఒక్క; చందన, లతా, భవన, చంద్రకాంత, 
వేదిక, అందున్‌= మంచిగంధపు తీవల ఇంటిలోని చలువరాతి తిన్నెపై; మంద, శీతల, సురభి, మారుతంబు= మెల్లగా వీచేది, 
చల్లనిది, సువాసన కలది అయిన గాలిని; అనుభవించుచున్‌= అనుభవిస్తూ; ఇష్ట,కథా, వినోదంబులన్‌= ఇష్టములైన కథలతో, 
వినోదాలతో; ఉండు, అంతన్‌= ఉండగా. 
తాత్సర్యం: అని అర్జునుడు శ్రీకృష్ణుని అనుమతి పొంది స్నేహితులతో, మంత్రులతో, సేవకులతో కూడి వెళ్ళి, 
జ €39. 
ఇద్దరు (కృష్ణార్జునులు) ఇష్టమైన చోట్ల విహరిస్తూ, ఒక రోజు ఖాండవవనానికి దగ్గరగా ఒక మంచిగంధపు తీగెల 
ఇంటిలోని చలువరాతిఅరుగుమీద కూర్చుండి - మెల్లగా వీచేది, చల్లనిది, సువాసన కలది అయిన గాలిని 
అనుభవిస్తూ, ఇష్టకథలతో వినోదిస్తూ ఉండగా. 


అగ్నిదేవుడు ఖాండవసమీపమున విహరించుచున్న కృష్ణార్ణునులకడకు వచ్చుట (సం.1-214-29) 


మాలిని. 

అసితపథుండు విపుం డై మహాశ్రాంతలీలన్‌ 

మసృణకపిలకేశశ్యశ్రు లొప్పంగం దేజం 

బెసంగ ముదముతో నయ్యిద్దటబిన్‌ డాయవచ్చెన్‌ 

వసునిభు లగు వారిన్‌ వాసవిన్‌ వాసుదేవున్‌. 234 
ప్రతిపదార్థం: అసిత, పథు(డు= తెల్లదికాని (నల్లని) మార్గం కలవాడు - అగ్నిదేవుడు; విఫ్రుండు+ఐ= (బ్రాహ్మణుడై; మహా, 
శ్రాంత, లీలన్‌= మిక్కిలి బడలిక పొందిన వాని విధంగా; మస్ఫణ, కపిల, కేశ, శ్మశ్రులు= నునుపైన గోరోజనం వంటి రంగు 
గల వెండ్రుకలు, మీసాలు; ఒప్పంగన్‌= అందగింపగా; తేజంబు= కాంతి; ఎసంగన్‌= అతిశయిల్లగా; వసు, నిభులు+అగు, 
వారిన్‌ = వసువులు అనే దేవతల సమానమైనవాళ్ళను, వాసవిన్‌= వాసవుని (దేవేంద్రుడి) కుమారుడిని - అర్జునుడిని; 
వాసుదేవున్‌= శ్రీకృష్ణుడిని; ఆ+ఇద్దణన్‌= ఆ ఇరువురినీ; ముదముతో= సంతోషంతో; డాయవచ్చెన్‌= సమీపించాడు. 
తాత్సర్యం: ఎంతో (ప్రకాశిస్తూ సమానులైన ఆ కృష్ణార్ణునులదగ్గరకు అగ్నిదేవుడు బ్రాహ్మణరూపంలో మిక్కిలి 
బడలిక పొందినవాడివలె, నునుపైన గోరోజనంరంగు గల వెండ్రుకలతో, మీసాలతో సంతోషంగా వచ్చాడు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు. ఆది.2.81 విశేషం. 


వ. వారు న వ్విప్రు నతిభక్తి. బూజించిన, వారలకు నవ్విప్రుం డి ట్లనియె. 235 


ప్రతిపదార్థం: వారున్‌= ఆ శ్రీకృష్ణార్ణునులుకూడా; ఆ+విఫ్రున్‌= ఆ బ్రాహ్మణుడిని; అతి, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; 
పూజించినన్‌= పూజింపగా; వారలకున్‌= వాళ్లతో; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


350 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: జనమేజయా! వినుము. లక్షమంది బ్రాహ్మణులు భుజిస్తే ఒకసారి యోగే భేరి ఎడతెగకుండా మోగుచూ 
ఉన్నది. ఆ అశ్వమేధ యాగ వైభవాన్ని గూర్చి ఏమని ఎంతని వర్షించేది? 


చ. శరధిపరీత భూమిం గలసర్వజనంబును దోంచె; నమ్మహా 
ధ్వరమున భూపతుల్‌ మకుట పంక్తులు భూషణరాజిం జక్కంగాం 
బొరి(బొరి( ద్రోచి కొంచు మది బొంపిరి వోయెడు వేడుకం బనుల్‌ 
వెరవులు లావులున్‌ మెజియ వేయు విధంబుల. జేయు టొప్పంగన్‌. 142 


ప్రతిపదార్థం: శరధి= సముద్రాలచేత; పరీత= చుట్టబడిన; భూమిన్‌= భూమండలంలో; కల= ఉన్న; సర్వ= సమస్తమైన; జనంబును= 
జనమూ; తోణెన్‌= వచ్చారు; ఆ+మహత్‌+అధ్వరమునన్‌= ఆ గొప్ప యజ్ఞంలో; భూపతుల్‌= రాజులు; మకుట= కిరీటములయొక్క; 
పంక్తులు= సమూహాలు; భూషణ= నగలయొక్క; రాజిన్‌= సమూహాన్ని; చక్కంగాన్‌= మొదట ఉన్నట్టు అందంగా; పొరిన్‌+పారిన్‌= 
మాటి మాటికీ; త్రోచికొంచున్‌= సర్దుకొంటూ; మదిన్‌= మనస్సులో; పొంపిరి+పోయెడు= అతిశయిస్తున్న; వేడుకన్‌= కుతూహలంతో; 
వెరవులు= ఉపాయాలూ; లావులున్‌= శక్తులూ; మెజయన్‌= వెల్లడి కాగా; పనుల్‌= పనులు; వేయు+విధంబులన్‌= వేలకొలది 
తీరులుగా; చేయుట= చేయటం; ఒప్పంగన్‌= ఒప్పుగా. 


తాత్పర్యం: నాలుగు సముద్రాలూ చుట్టిన భూమండలంలోని జనమంతా వచ్చింది. ఆ యజ్ఞంలో రాజులు నేను 
చేస్తాను నేను చేస్తాను అని ముందుకు వచ్చి తమ తమ శక్తియుక్తులు వెల్లడయ్యేటట్టుగా ఎన్నో విధాలుగా పనులు 
చేసేవారు. ఆ ఒత్తిడికి వారి కిరీటాలూ, నగలూ తొలగిపోయేవి. వారు వాటిని మాటి మాటికీ చక్కగా 
సర్దుకొనేవారు.(తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, కలయంగ రాజులం గనుగొని ధర్మనం । దను(డు భీమునిం బిల్లి మనుజపతుల 
కెల్లను వే పూజ లిమ్మన్న నమ్మరు । త్రనయుండు దగ దన తమ్ముదోయి 
నెలమి( గూర్జికొని మహీశుల సబహుమా । నంబునం బూజించె; నలిననాభు( 
డప్పుడ సీరి సాత్యకి ముఖ యాదవ । సహితంబుగాంగ బ్రసన్నవదన 


తే. కమల మొప్పంగం బాండవాగ్రజుని కడకు । వచ్చుడును, బ్రియ మలర నవ్వసుమతీశు. 
డా బలుండును నతండును నాదిగా స। మస్త యాదవులకు నధికార్ద లిచ్చి. 143 


ప్రతిపదార్థం: ధర్మనందనుండు= యముడి కుమారుడు ధర్మరాజు; రాజులన్‌= రాజులను; కలయంగన్‌= పూర్తిగా; కనుంగొని= 
చూచి; భీమునిన్‌= భీముడిని; పిల్చి= పిలిచి; మనుజపతులకున్‌+ఎల్లన్‌= రాజులకందరకూ; వే= శీఘ్రంగా; పూజలు+ఇమ్ము=పూజలు 
చేయుము; అన్నన్‌= అని చెప్పగా; ఆ+మరుత్‌+తనయుండు= ఆ వాయు కుమారుడు భీముడు; తన= తనయొక్క; తమ్ముదోయిన్‌= 
తమ్ముల జంటను, నకుల సహదేవులను; కూర్చికొని= కలుపుకొని; తగన్‌= తగినట్టుగా; ఎలమిన్‌= ఆనందంతో; మహీ+-ఈశులన్‌= 
రాజులను; సహ+బహుమానంబునన్‌= బహుమాన పురస్సరంగా; పూజించెన్‌= పూజించాడు; అప్పుడు+అ= ఆ సమయముననే; 
నలిన నాభుండు= పద్మం నాభియందు గలవాడు - కృష్ణుడు; సీరి= బలరాముడు; సాత్యకి; ముఖ= మొదలైన; యాదవ= యాద 
వులతో; సహితంబు+కాంగన్‌= కూడియుండినట్టుగా; ప్రసన్న= తృప్తిచేత నిర్మలమైన; వదనకమలము= ముఖపద్మం; ఒప్పంగన్‌= 
వెలుగొందగా; పాండవ+అ(గ్రజుని= ధర్మరాజుయొక్క; కడకున్‌= దగ్గరకు; వచ్చుడును= రాగా; ఆ+వసుమతీ+ ఈశుండు= ఆ 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 351 


రాజు; పియము= సంతోషం; అలరన్‌= కలుగగా; ఆ+బలుండును= బలరాముడును; అతండును= కృష్ణుడును; ఆది+కాన్‌= 
మొదలుగా; సమస్త= సమస్తమైన; యాదవులకున్‌= యాదవులకూ; అధిక+అర్భలు+ఇచ్చెన్‌= మిక్కిలి పూజలు చేశాడు. 


— 


తాత్సర్యం: ఆ విధంగా పనులు చేస్తున్న రాజులను ధర్మరాజు పూర్తిగా చూచాడు. ఆ ప్రభువు భీముడిని పిలిచి 
శీఘ్రంగా రాజులను అందరినీ పూజించుము' అని చెప్పాడు. అతడు నకుల సహదేవులను కలుపుకొని ఆనందంతో 
వారి వారికి తగినట్టుగా రాజులను అందరినీ బహుమాన పురస్సరంగా పూజించాడు. అప్పుడే 'ప్రస్సన్నముఖుడైన శ్రీకృష్ణుడు 
సాత్యకి బలరామాది యాదవులతో కూడి వచ్చాడు. ధర్మరాజు ఆనందించి బలరాముడు, శ్రీ కృష్ణుడు మొదలైన యాదవుల 
నందరినీ అత్యధికంగా పూజించాడు. 


వ. నారాయణుండు నరునిం బ్రసంగించి పాదవాగ్రజు మొగంబు గనుంగొని 'ద్వారవతినుండి యాప్తుండును 
విచక్షణుండును నగు వా. డొక్కరుండు వచ్చె; వివ్వచ్చుం డప్పురంబు పరిసరంబున. బోవం జూచితి ననియె; 
వివిధ సంగరంబులం దదంగంబు కృశంబై యున్నయది యనియుం జెప్పి; నప్పార్టుండు చేరువకు నరుగు 
దెంచెం; గాలోచిత క్రియా కలాపంబునకుం దొడంగు; మనవుడు నప్పుడమిటే( డప్పురుషోత్తముని తోడ1 44 


ప్రతిపదార్థం: నారాయణుండు= శ్రీకృష్ణుడు; నరునిన్‌= అర్జునుడిని; ప్రసంగించి= ప్రస్తావించి; పాండవ+అ(గ్రజు= పాండవులలో 
పెద్దవాడైన ధర్మరాజుయొక్క; మొగంబు= ముఖమును; కనుంగొని= చూచి; ద్యారవతినుండి= ద్యారకనుండి; ఆప్తుండును= 
ముఖ్యుడూ, కావలసినవాడూ; విచక్షణుండునున్‌= వివేకశాలి; అగు= అయిన; వాండు= వాడు; ఒక్కరుండు= ఒకడు; వచ్చెన్‌= 
వచ్చాడు; వివ్వచ్చుండు= అర్జునుడు; ఆ+పురంబు= ఆ పట్టణముయొక్క; పరిసరంబునన్‌= సమీప (ప్రదేశంలో; పోవన్‌= 
వెళ్ళుతుండగా; చూచితిన్‌= చూచాను; అనియెన్‌= అన్నాడు; వివిధ= అనేకవిధాలైన; సంగరంబులన్‌= యుద్దాలలో; తద్‌+అంగంబు= 
అతడియొక్క శరీరము; కృశంబు+ఐ= చిక్కినదై; ఉన్న+అది= ఉన్నది; అనియున్‌= అనికూడా; చెప్పెన్‌= చెప్పాడు; ఆ+పార్టుండు= 
ఆ అర్జునుడు; చేరువకున్‌= దగ్గరకు; అరుగు+తెంచెన్‌= వచ్చాడు; కాల= సమయానికి; ఉచిత= తగిన; క్రియా= పనులయొక్క; 
కలాపంబునకున్‌= సమూహానికి; తొడంగుము= పూనుకొనుము. అనవుడున్‌= అని అనగా; ఆ+పుడమిటేండు= ఆ భూపతి 
ధర్మరాజు; ఆ+పురుషోత్తమునితోడన్‌= శ్రీకృష్ణుడితో, 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్హునుడి ప్రస్తావన తెచ్చి 'ద్యారకనుండి కావలసినవాడూ, వివేకీ అయినవాడు ఒకడు వచ్చాడు. 
lac) జ జాని 

అర్జునుడు ఆ పట్టణ సమీపంలో వెళ్ళుతుండగా చూచానని వాడు చెప్పాడు. యుద్దాలవలన అర్జునుడి శరీరం 

చిక్కిపోయిందని కూడా చెప్పాడు. విజయుడు దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఈ సమయాన చేయదగిన పనులన్నీ చేయటానికి 

పూనుకొను మని ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ఆ రాజు కృష్ణుడితో.(తరువాతి పద్యంతో అన్వయం). 


క. “నీ పంపునం బోవుట ను । ద్దీపిత బల శౌర్య దైర్య తేజోయుతుందై 
యా పార్టు(డు యోగక్షే। మోపేతుం డయ్యె; నడపు ముచితంపు( బనుల్‌.' 145 


ప్రతిపదార్థం: ఆ+పార్టుడు= ఆ అర్జునుడు; నీ= నీయొక్క; పంపునన్‌= ఆజ్ఞచేత; పోవుటన్‌= వెళ్ళుటవలన; ఉద్దీపిత= 
ప్రకాశింపజేయబడిన; బల= బలంచేత; శౌర్య= పరా(క్రమంచేత; ధైర్య= ధైర్యంచేత కలిగిన; తేజస్‌= తేజస్సుతో; యుతు( 
డు+ఐ= కూడినవాడై; యోగ= అపూర్వ వస్తులాభంతో; క్షేమ= (ప్రాప్త వస్తు సంరక్షణంతో; ఉపేతుండు= కూడినవాడు; అయ్యెన్‌= 
అయ్యాడు; ఉచితము+న్‌+పనుల్‌= చేయదగిన పనులను; నడపుము= చేయుము. 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అర్జునుడు నీ ఆజ్ఞానుసారం వెళ్ళాడు. అందువలన అతడు బల శౌర్య ధైర్య తేజస్వంతుడు అయ్యాడు. 
యోగ క్షేమం కలవాడయ్యాడు. నీవే చేయదగిన పనులన్నీ చేయించుము.! 
కృష్ణుండు ధర్మజునితో నర్జును సందేశంబు చెప్పుట (సం. 14-88-13) 

వ. _ అనిన నవ్వారిజనాభుండు 'ద్వారకనుండి వచ్చినవా6 డగ్గాండీవి తనతోడం జెప్పె నని చెప్పిన మాటల తెఅంగా 

కర్ణింపుము. 146 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ఆ+వారిజ నాభుండు= పద్మము నాభియందు కలవాడు-కృష్ణుడు; ద్వారకనుండి= ద్వారక 
నుండి; వచ్చినవా(డు= వచ్చినవాడు; ఆ+గాండీవి= అర్జునుడు; తనతోడన్‌= తనతో; చెప్పెన్‌= చెప్పాడు; అని; చెప్పిన= చెప్పగా; 
మాటల= మాటలయొక్క; తెఅంగు= తీరు; ఆకర్లింపుము= వినుము. 
తాత్పర్యం: అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుడు అతడితో 'ద్వారకనుండి వచ్చినవాడు, “అర్జునుడు తనతో చెప్పినా” 
డంటూ చెప్పిన మాటలు నీకు తెలిపెదను వినుము. 
ఆ. నాదువిన్నపముగ నరనాథునకు విన్న । వింపు; రాజులెల్ల వేడ్మతోడ 

జన్నమునకు వచ్చుచున్నారు; మున్నెట్టి। వార లైనంబూజ వలయు ననుము. 147 
ప్రతిపదార్థం: నాదు= నాయొక్క; విన్నపముగన్‌= మనవిగా; నరనాథునకున్‌= రాజుగారితో; విన్నవింపు= విజ్ఞప్రిచేయుము; 
రాజులు+ఎల్లన్‌= రాజులందరూ; వేడ్కతోడన్‌= కుతూహలంతో; జన్నమునకున్‌= యజ్ఞమునకు; వచ్చుచున్‌+ఉన్నారు= వస్తున్నారు; 


మున్ను= ఇంతకుముందు; ఎట్టివారలు= ఎటువంటివారు; ఐనన్‌= అయినప్పటికీ; పూజ= పూజించటం, వలయున్‌= యుక్తమౌతుంది, 
విధి జూతుంది; అనుము= అని చెప్పుము. 


తాత్సర్యం: 'నా మనవిగా ప్రభువునకు విజ్ఞప్తి చేయుము. రాజులందరూ కుతూహలంతో యజ్ఞానికి వస్తున్నారు. వారు 
పూర్వం ఎటువంటివారైనప్పటికీ (ఏగ పూనిన వారయినప్పటికీ అని అర్థం) వారిని పూజించటం మన విధి అని చెప్పుము. 
వ. విశేషించి మదీయ పుత్రుండు. 148 
ప్రతిపదార్థం: విశేషించి= అతిశయించి; మదీయ= నా యొక్క; పుత్రుండు= కుమారుడు. 
తాత్పర్యం: విశేషంగా నా కుమారుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 
క. మణిపూర పురాధీశు(డు । గుణ గణ విభ్రాజితుండు గురుహితు(డు విచ 

క్షణపరుండు బభ్రువాహను(। డణుమాత్రముం గీడులేని యట్టిం డెందున్‌. 149 


ప్రతిపదార్థం: మణిపూర= మణిపూరం; పుర= పట్టణంయొక్క; అధి+-ఈశుండు= అధిపతి; గుణ= సద్గుణములయొక్క; గణ= 
సమూహాలచేత; వి భ్రాజితుండు= ప్రకాళించేవాడు; గురు= గొప్ప; హితుండు= మేలు చేసేవాడు; విచక్షణ= మంచిచెడ్డలను ఎరుగుటలో; 
పరు(డు= ఆసక్తికలవాడు; ఎందున్‌= దేనియందునూ; అణుమాత్రమున్‌= అణువంతకూడా; కీడు= దోషం; లేని; అట్టిండు= 
అట్టివాడు అయిన; బభ్రువాహనుండు. 


తాత్సర్యం: మణిపూర పురమునకు అధిపతీ, సకల సద్గుణాలచేత ప్రకాశించేవాడూ, గొప్పమేలు చేసేవాడూ, వివేకశాలీ, 
దేనియందునూ అణువంత కూడా దోషం లేనట్టివాడూ అయిన బభ్రువాహనుడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 353 


క. మీ చరణ సరసిజంబులు। చూచుటకై రాక తనకు సువ్రతముగ మున్‌ 
వేచి యునికి వచ్చు(; గృపా। గోచరమగు చేంతకుం దగును మీ; కనుమీ! 150 


ప్రతిపదార్థం: మీ= మీయొక్క; చరణ సరసిజంబులు= పాదపద్మాలు; చూచుటకై= దర్శించటానికి; రాక= రావటం; తనకున్‌= 
తనకు; సువ్రతముగన్‌= ఉత్తమ విధిగా; మున్‌= పూర్వం నుండియు; వేచి= ఎదురుచూస్తూ; ఉనికిన్‌= ఉండటంచేత; వచ్చున్‌= 
వస్తాడు; మీకున్‌= మీకు; కృపా= దయకు; గోచరము= వశమైనది; అగు= అయిన; చేంతకున్‌= మన్నన చేయుటకు; తగును; 
అనుము+ఈ!= అని చెప్పుమా! 


తాత్పర్యం: మీ పాదపద్మాలు దర్శించటానికి రావటమే తనకు ఉత్తమ విధి అని నమ్మి ఎన్నాళ్ళనుండో వేచి ఉన్నాడు. 
కాబట్టి వస్తాడు. అతడు దయాయుక్తమైన మీ మన్ననకు తగినవాడు అని చెప్పుము. 


వ. అని చెప్పె ననిన విని యవ్వాక్యంబు లభినందించి ధర్మనందనుండు గోవిందునితోడ. 151 


ప్రతిపదార్థం: అని; చెప్పెన్‌= ద్వారకనుండి వచ్చినవాడితో అర్జునుడు చెప్పాడు; అనినన్‌= అనగా; విని; ఆ+వాక్యంబులు= ఆ 
మాటలను; అభినందించి= పొగడి, మెచ్చి; ధర్మనందనుండు= ధర్మరాజు; గోవిందునితోడన్‌= కృష్ణుడితో. 


తాత్పర్యం: అని అర్జునుడు చెప్పినాడని అనగా విని ఆ మాటలను మెచ్చుకొని ధర్మరాజు కృష్ణుడితో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ  'ఏవింటి విజయుండనేక యుద్ధంబుల । నలజడి వడుట; య ట్లతండు నాండు 
నక్కట! ద్రోణభీష్మాదులతోడి యె । క్కుడు6 బోర నిడుమలం బడియె(; నేండు 
నిత్తెబింగున( బడియెడు; నాకుంగా నిన్ని; పాటులు వడునె యప్పరమ సౌఖ్య 
యోగ్యదేహుండు; ని న్నొక్కటి నడిగెద; । నతని మేను సులక్షణాన్వితంబు; 


తే. నామదికి నెక్కనీవు గన్వటిపి కన్న। యట్టికీడు తదీయంబులైన యవయ 
వనముల నెందేనిం గలిగిన? యమితదుఃఖ । భాగి యగుటకు మూలమై పద్మనాభ! 152 


ప్రతిపదార్థం: పద్మనాభ!= శ్రీకృష్ణా! విజయుండు= అర్జునుడు; అనేక యుద్దంబులన్‌= అనేక యుద్దాలయందు; అలజడి+పడుట= 
కష్టపడటం; ఏన్‌= నేను; వింటిన్‌= విన్నాను; అక్కట!= అయ్యో!; నాండు= ఆనాడు; అట్టు= ఆ విధంగా; అతండు= అర్జునుడు; 
ద్రోణ= (ద్రోణుడు; భీష్మ= భీష్ముడు; ఆదులతోడన్‌= మొదలైనవారితోడ; ఎక్కుడు(న్‌+పోరన్‌= మహాసం(గ్రామంలో; ఇడుమలన్‌= 
కష్టాలను; పడియెన్‌= పొందాడు; నేండున్‌= ఈనాడు కూడా; ఈ+తెజింగునన్‌= ఈ విధంగా; పడియెడున్‌= (శ్రమిస్తున్నాడు; 
నాకున్‌+కాన్‌= నా కొరకు; ఆ+పరమ= ఆ ఉత్తమోత్తమమైన; సౌఖ్య= సుఖములకు; యోగ్య= తగిన; దేహుండు= శరీరం 
కలవాడు; ఇన్ని; పాటులు= కష్టాలు; పడను+ఎ?= పొందునా?; నిన్నున్‌= నిన్ను; ఒక్కటిన్‌= ఒకమాట; అడిగెదన్‌= అడుగుతాను; 
అతని= అర్జునుడి యొక్క; మేను= శరీరం; సు= మంచివైన; లక్షణ= లక్షణాలతో; అన్వితంబు= కూడినదని; నా= నాయొక్క; 
మదికిన్‌= మనస్సునకు; ఎక్కన్‌= బోధపడేటట్టుగా నీవు; కను+పజపి= దృష్టిసారించి; కన్న+అట్టి= తెలిసికొనినట్టి; కీడు= దోషం; 
అమిత= మితిలేని; దుఃఖ= దుఃఖాలు; భాగి= పొందినవాడు; అగుటకున్‌= అగుటకు; మూలము+ఐ= ఆదికారణమై; 
తదీయంబులు+ఐన= అతడివి అయిన; అవయవములన్‌= అవయవాలలో; ఎందున్‌+ఏనిన్‌= దేనియందైనా; కలిగెన్‌*ఏ?= ఉన్నదా? 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అర్జునుడు అనేక యాద్దాలలో క్లేశపడటం నేను విన్నాను. ఆనాడు ఆ విధంగా భీష్ముడు ద్రోణుడు మొదలైన 
వీరులతో చేసిన భయంకర యుద్దంలో కష్టాలు పొందాడు. ఈనాడు ఈ విధంగా క్లేశాల పాలౌతున్నాడు. ఉత్కృష్ట 
సౌఖ్యాలకు యోగ్యమైన శరీరం కలిగిన అర్జునుడు ఈ విధంగా నాకొరకే పడరాని పాట్లు పడుతున్నాడు కదా! నేను 
నిన్ను ఒకమాట అడుగుతాను. అతడి శరీరం ఉత్తమ లక్షణాలతో కూడినట్టిది. -ఈ విధంగా అతడు మితిలేని దుః 
ఖాలను అనుభవించటానికి హేతువైన దోషం అతడి అవయవాలలో దేనియందైనా ఉన్నదా? నీవు సూక్ష్మంగా చూపు 
పెట్టి కనుగొన్న దేదైనా ఉంటే నాకు స్పష్టంగా తెలియజేయుము. 


క్ర తెలుప(దగు నేనింగరుణం । దెలుపుము నా; కనుడు వాసుదేవుడు 'నీకుం 

దెలుపుటయు. గృత్యమే; విను; । తెలిపెద( గలమాత్ర వసుమతీవరముఖ్యా! 153 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; తెలుపన్‌+తగున్‌+ఏనిన్‌= తెలియజేయదగినదైనచో; కరుణన్‌= దయతో; తెలుపుము= 
తెలియజేయుము; అనుడున్‌= అని అనగా; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వసుమతీ+వర= భూపతులలో, రాజులలో; ముఖ్యా!= 
అ(గ్రణీ!; నీకున్‌= నీకు; తెలుపుటయున్‌= తెలియజేయటం కూడా; కృత్యము+ఏ= చేయదగిన పనియే; విను= వినుము; కలమా(త్రన్‌= 
యధథార్థాన్ని; తెలిపెదన్‌= తెలియజేస్తాను. 
తాత్సర్యం: నాకు తెలియజేయదగిన దైతే దయతో చెప్పుము” అని అనగా శ్రీకృష్ణుడు 'రాజాగ్రణీ! నీకు తెలియజేయటం 
నా విధి. యథార్థం చెప్పుతాను వినుము.” 


తే.  సర్వగాత్రంబులందును సవ్యసాచి । కధిక శుభలక్షణంబుల యతిశయిల్లు(; 

దనువు మాత్రకు నించుక ధరణినాథ । యెక్కుడై యుండు. జిటుదొడ; లిదియ కొజంత. 154 
ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; సర్వ= సమస్తమైన; గాత్రంబుల+అందున్‌= అవయవాలలోనూ; 
అధిక= మిక్కిలి; శుభ= శుభం కలిగించే; లక్షణంబులు+అ= లక్షణాలే; అతిశయిల్లున్‌= ఒప్పారుతాయి; తనువు= శరీరంయొక్క; 
మా(త్రకున్‌= పరిమాణానికి; ఇంచుక= కొంచెం; ఎక్కుడు+ఐ= పెద్దవియె; చిణుదొడలు= పిక్కలు; ఉండున్‌= ఉంటాయి; ఇది+అ= 
ఇదే; కొట(త= లోపం. 
తాత్సర్యం: రాజా! అర్జునుడి సర్వావయవాలూ శుభలక్షణ సంపన్నములై ఉన్నవి. కాని పిక్కలు అతడి ఒడ్డు పొడవులను 
మించి ఉన్నవి. ఇదొక్కటే లోపం. 
క. అలజళ్ళు దీనివలనం । కలిగెడునో కాని తక్కుగలుగ దరిష్టం 

బలఘుశుభలక్షణాన్విత । విలసిత తను. డైన గాండివికి నియ్యెడలన్‌.” 155 
ప్రతిపదార్థం: దీనివలనన్‌= పిక్కలు శరీర పరిమాణానికి మించి ఉండటంవలన; న+లఘు= అధికమైన; శుభ= శుభములను; 
కలిగించే; లక్షణ= లక్షణాలతో; అన్విత= కూడి ఉండటంచేత; విలసిత= ్రకాశించునట్టి; తనుండు+ఐన= శరీరం కలవాడైన; 
గాండివికిన్‌= అర్జునుడికి; ఈ+ఎడలన్‌= ఈ సమయములందు; అలజళ్ళు= కష్టాలు; కలిగెడున్‌+ఓ= కలుగుతున్నవేమో; కాని; 
తక్కు= ఇతరమైన; అరిష్టంబు= కీడు; కలుగదు. 
తాత్పర్యం: ఈ లోపంవలన అధిక శుభ లక్షణాలతో కూడి ప్రకాశించే శరీరం కలిగిన అర్జునుడికి ఇప్పుడు కష్టాలు 
కలుగుతున్నవేమో కాని, ఇంక ఏ అరిష్టమూ సంభవించదు.” 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 355 


వ. అట్లున్నరూపు చెప్పిన వెన్నుని వచనంబులు విని యవ్వసుంధరా వల్లభుం డతని యాననం బాలోకించి 'యది 
యట్లుకాక' యని పలికె; నప్పుడు పాంచాలి పద్మనాభుం బ్రీతి స్పీతంబగు చూడ్కినాలోకించిన నాలోకనాథుం 
డది యర్జున విషయంబైన ప్రీణనంబు తెజం గగుట యెజింగికొనియె; నట్టియెడ భీమాదులును యాదవ 
కుమారులును నక్కిరీటి గుణంబు లగ్గించుచు. నా ప్రొద్దున కదియ గోష్టిగ సల్లాపంబు సేయుచుండ నగ్గాండీవి 
పాలనుండి కాలరి చనుదెంచి. 156 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఉన్నరూపు= సత్యం; చెప్పినన్‌= చెప్పగా; ఆ+వసుంధరా= భూమియొక్క; వల్లభుండు= 
నాథుడు, ధర్మరాజు; వెన్నుని= శ్రీకృష్ణుడియొక్క; వచనంబులు= మాటలు; విని; అతని= అతడియొక్క; ఆననంబు= ముఖమును; 
ఆలోకించి= చూచి; అది= నీవు చెప్పిన విషయం; అట్టు కాక= సరియే, సమంజసమే; అని; పలికెను= పలికాడు; అప్పుడు= ఆ 
సమయంలో; పాంచాలి= (ద్రౌపది; పద్మనాభున్‌= శ్రీకృష్ణుడిని; ప్రీతి= ఆనందం; స్పీతంబు= వ్యాపించింది; అగు= అయిన; 
చూడ్కిన్‌= చూపుతో; ఆలోకించినన్‌= చూడగా; ఆ+లోక= లోకాలయొక్క; నాథుండు= (ప్రభువు; అది= ఆ చూపు; అర్జున= 
అర్జునుడియొక్క; విషయంబు= సంబంధం కలది; ఐన= అయిన; పీణనంబు= సంతృప్తియొక్క; తెజంగు= విధం; అగుట; 
ఎటీంగికొనియెన్‌= తెలిసికొన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీమ= భీముడు; ఆదులును= మొదలైనవారును; యాదవ= 
యదువంశీయులైన; కుమారులును= యువకులును; ఆ+కిరీటి= అర్జునుడియొక్క; గుణంబులు= సద్గుణాలు; అగ్గించుచున్‌= 
కొనియాడుతూ; ఆ ప్రొద్దునకున్‌= ఆ నాటికి; అది+అ= అదే, అర్జున ప్రశంసయే; గోష్టిగన్‌= సభగా; సల్హాపంబు= పరస్పర 
సంభాషణం; చేయుచున్‌+ ఉండన్‌= చేస్తూ ఉండగా; ఆ+గాండీవి= అర్జునుడియొక్క; పాలన్‌+ఉండి= దగ్గరనుండి; కాలరి= 
దూత, వార్తాహరుడు; చను+తెంచి= వచ్చి. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఆ విధంగా యథార్థం చెప్పగా ధర్మరాజు విని అతడి ముఖం చూచి అది సరే అని అన్నాడు. 
ఆ సమయాన [ద్రౌపది ఆనందమయమైన చూపుతో చూచింది. ఆ చూపు అర్జున సంబంధమైన సంతృప్తి తీరును 
సూచిస్తున్నదని లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు (గ్రహించాడు. అప్పుడు భీముడు మొదలగువారునూ, యాదవ యువకులునూ, 
అర్జునుడి గుణగణాలను కొనియాడుతున్నారు. అర్జున స్తుతియే ఆనాటికి తాము చేసే గోష్టి అని వారు భావించి 
పరస్పర సంభాషణం సాగిస్తుండగా విజయుడి దగ్గరనుండి ఒక దూత వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, పాండవాగ్రజునకు(బ్రణతి యొనర్షి 'వి। వ్వచ్చు( డిప్పురి సేరవచ్చె; నెల్లి 
వచ్చు మీ శ్రీపాదవనజంబులకు మొక్క । ననవుడు హర్షాశ్రు లడర( బులకి 
తాంగుండై వానికి నన్నరేంద్రుండు పస । దన మాభరణవ స్త కనకములు స 
మగ్రంబుగా నిచ్చె; నందటు నానంద । రసమునం దేలి యా రాత్రి పార్టుం 


ఆ. జూచువేడ్కనూనుచను వేగు టెప్పుడో । యనుచు నుండ నుదయ మయ్యె నినుండు; 
క్రీడి సమయ విహిత కృత్యముల్‌ సలిపి, హ। యంబు మున్ను గాంగ నరుగుదెంచె. 157 
ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజునకున్‌= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజునకు; (ప్రణతి+ఒనర్చి= నమస్కారం చేసి; 


వివ్వచ్చుడు= అర్జునుడు; ఈ+పురి= ఈ నగరం; చేరవచ్చెన్‌= సమీపించాడు; ఎల్లి= రేపు; మీ= మీయొక్క; శ్రీ= శుభములు 
కలిగించు; పాదవనజంబులకున్‌= పాదపద్మాలకు; (మొక్కన్‌= నమస్కరించగా; వచ్చున్‌= వస్తాడు; అనవుడున్‌= అని అనగా; 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ+నరేం(ద్రుడు= ఆ రాజు, ధర్మరాజు; హర్షణఅ(శులు= ఆనందబాష్పాలు; అడరన్‌= అలముకొనగా; పులకిత= గగుర్చొడిచిన; 
అంగుండు+ఐ= శరీరం కలవాజై; వానికిన్‌= ఆ దూతకు; పసదనము= బహుమానంగా; ఆభరణములు= నగలు; వ(స్త్రములు= 
బట్టలు; కనకములు= బంగారు నాణెములు; సమ(గ్రంబు+కాన్‌= పరిపూర్ణంగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు; అందణున్‌= అందరునూ; 
ఆనంద= ఆనందమనెడు; రసమునన్‌= అమృతమునందు; తేలి= ఓలలాడి; ఆ+రాత్రి; పార్టున్‌= అర్జునుడిని; చూచు= 
చూడవలయుననే; వేడ్క= తహతహపాటు; ఊనుచును= పొందుతూ; వేగుట= తెల్లవారుట; ఎప్పుడు+ఓ= ఎప్పుడో; అనుచున్‌= 
అనుకొంటూ; ఉండన్‌= ఉండగా; ఇనుండు= సూర్యుడు; ఉదయము+అయ్యెన్‌= ఉదయించాడు; (క్రీడి= అర్జునుడు; సమయ= 
ఉదయకాలానికి; విహిత= ధర్మశాస్త్రం విధించిన; కృత్యముల్‌= పనులు; చలిపి= చేసి; హయంబు= గు(ర్రం; మున్ను= ముందు; 
కాంగన్‌= అయ్యేటట్టుగా; అరుగు+తెంచెన్‌= వచ్చాడు. 

తాత్పర్యం: దూత ధర్మరాజునకు నమస్కరించి అర్జునుడు ఈ నగరం సమీపించాడు. రేపు మీ పాదాభివందనం 
చేయవస్తాడు” అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆనందబాష్పాలు రాల్పాడు. అతడి శరీరంపై గగుర్చాటులు 
పొడమినవి. ఆ మహారాజు దూతకు బహుమానంగా నగలూ, బట్టలూ, బంగారు నాణములూ ఇచ్చాడు. అందరూ 
ఆనందామృతమున ఓలలాడారు. అర్జునుడిని చూడవలెననే తహతహపాటుతో తెల్లవారుటెప్పుడో అని వారనుకొంటూ 
ఉండగనే సూర్యుడు ఉదయించాడు. అర్జునుడు కాలకృత్యాలన్నీ తీర్చికొని, యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ పట్టణానికి వచ్చాడు. 


వ. అప్పడు. 158 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


అర్జునుడు యజ్ఞాశ్వంబుతోడ హస్తిపురంబునకు వచ్చుట (సం.14-89-16) 


క. విను మింద్ర తురగ సమ ఖీ। లనమున నవ్వాజి జనములకు నెల్లను లో 

చనపర్వమయ్య; వారి వ । దనముల సంతోష మధురతర భాషణముల్‌. 159 
ప్రతిపదార్థం: వినుము= జనమేజయా! వినుము; ఆ+వాజి= ఆ గుర్రం; ఇంద్ర= ఇంద్రుడియొక్క; తురగ= గుర్రంతో; సమ= 
సమానమైన; ఖేలనమునన్‌= (క్రీడా విలాసంతో; జనములకున్‌+ఎల్లను= పౌరులందరికీ; లోచన పర్వము= కన్నుల పండువు; 


అయ్యెన్‌= అయింది; వారి= వారియొక్క; వదనములన్‌= నోళ్లవెంట; సంతోష= సంతోషంచేత; మధురతర= మిక్కిలి మనోహరమైన, 
తియ్యని; భాషణముల్‌= పలికెడి మాటలు. 


తాత్సర్యం: జనమేజయా! వినుము. ఆ యజ్ఞాశ్యం ఉచ్చెశ్రవము యొక్క క్రీడా విలాసంచేత పౌరులకందరకూ కన్నుల 
పండువు చేసింది. సంతోషంచేత వారు పలికే తియ్యని నోటి మాటలు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. కలయంగనిట్లని చెలంగె; 'నిగ్గాండీవి । దక్కనిమ్మాడ్కి నొండొక్కరునకు 
నశ్వంబు తనయిచ్చ నఖిలదేశములకు । నరుగంగ ధరణీశు లచట నచట 
బలములతో వచ్చి బలసి తదీయ రో । ధం బాచరింప( దృణంబు గాగ 
గొని లీలమై గెల్పు గొనుచోట్ల నుగ్రత । వాటింప కగ్రజు పలుక యెట్టి 


తే. దశల నైనను బాటించి, తా నొకండ । ననుతలం పెప్తు నుల్లంబునందు లేక 
తనువు గవుసెనం బెట్టి పుచ్చిన విధమున । నరుగుదేవచ్చునే? యిది యక్కజంబు! 160 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 357 


ప్రతిపదార్థం: కలయంగన్‌= అంతటనూ; ఇట్టు+అని= ఈ (ప్రకారంగా; చెలగౌన్‌= మోసింది; అశ్వంబు= గుర్రం; తన+ఇచ్చన్‌= 
స్వేచ్చగా; అఖిల దేశములకున్‌= సమస్త దేశాలకు; అరుగంగన్‌= వెళ్ళగా; ధరణీ+-ఈశులు= భూపతులు, రాజులు; అచటన్‌+అచటన్‌= 
అక్కడక్కడ; బలములతోన్‌= సైన్యాలతో; వచ్చి; బలసి= చుట్టుముట్టి; తదీయ= ఆ గుర్రంయొక్క; రోధంబు= అడ్డగించటం, 
ఆపుట; ఆచరింపన్‌= చేయగా; తృణంబు+కాంగన్‌= గడ్డిపరకగా; కొని= భావించి; లీలమైన్‌= అనాయాసంగా; గెల్పు= విజయం; 
కొను= పొందే; చోట్లన్‌= సమయాలలో; ఉ(గ్రత= (క్రోధం; పాటింపక= (ప్రకటించక; అ(గ్రజు= అన్నగారియొక్క; పలుకు+అ= ఆజ్ఞా 
వాక్యమునే; ఎట్టి= ఎటువంటి; దశలన్‌= అవస్థలలో; ఐనను= ఐనా; పాటించి= ఆదరించి, లెక్కచేసి; తాను; ఒకండన్‌= ఒక్కడను, 
అసహాయుడను; అను= అనెడి; తలంపు= ఆలోచన, అభిప్రాయం; ఎవ్లున్‌= ఏనాడునూ; ఉల్లంబు+అందున్‌= హృదయంలో; 
లేక; తనువు= శరీరం; గవుసెనన్‌= గలీబులో; పెట్టి= ఉంచి; పుచ్చిన= బయటికి తీసిన; విధమునన్‌= విధంగా (గలీబులో ఉంచి 
కొన్నాళ్ళ తరువాత బయటికి తీసిన వీణ, విల్లు మొదలైనవి చెక్కు చెదరక ఉంటాయో, అట్టే అర్జునుడు ఎవరెవరితో ఎన్ని 
యుద్దాలు చేసినను, ఎన్ని కష్టాలు అనుభవించినను, అతడి శరీరం చెక్కు చెదరలేదని భావం); ఈ+గాండీవి= అర్జునుడు; 
తక్కన్‌= తప్ప; ఈ+మాడ్కిన్‌= ఈ విధంగా; ఒండు+ఒక్కరునకున్‌= మరియొకడికి; అరుగు+తేన్‌= రాగా; వచ్చును+ఏ?= 
శక్యమగునా?; ఇది= అర్జునుడు ఇట్టు వచ్చుట; అక్కజంబు= ఆశ్చర్యకరం. 


తాత్పర్యం: అంతటా ఈ (ప్రకారంగా మోసింది. “ఈ యజ్ఞాశ్వం స్వేచ్చగా సమస్త దేశాలలోనూ తిరిగింది. అక్కడక్కడా 
రాజులు సైన్యాలతో వచ్చి చుట్టుముట్టి దీనిని ఆపారు. కాని, అర్జునుడు వారిని గడ్డిపరక వలె పరిగణించాడు. వారిని 
ఓడించి విజయం పొందినప్పుడూ సైతం ఇతడు క్రోధం చూపలేదు. అన్నగారు చెప్పినమాట (ప్రకారం నడచుకొన్నాడు. 
నేను అసహాయుడిని అని ఏనాడూ ఇతడు మనసులో అనుకొనలేదు. ఈ అర్జునుడు తప్ప ఈ విధంగా మరొకడికి 
ఒడలు అలవకుండా చెక్కు చెదరకుండా రావటం శక్యమా? ఇది ఎంతో వింతగా ఉన్నది. 


క. సగరాదులం జెప్ప వినమె! మగంటిమియును బలము ని ట్లమానుష భంగిన్‌ 
నెగడునె? యింకను బుట్టరు । జగతిని గాండీవితోడ సరి వచ్చు మగల్‌. 161 


ప్రతిపదార్థం: సగర= సగరుడు; ఆదులన్‌= మొదలైనవారిని; చెప్పన్‌= వర్షించగా, పొగడగా; వినము+ఎ?= మనం వినలేదా?; 
ఇట్టు= ఈ విధంగా; మగంటిమియును= పౌరుషమూ, పరాక్రమమూ; బలమున్‌= బలమూ; అమానుష= మానవాతీతమైన; 
భంగిన్‌= విధంగా; నెగడును+ఎ?= సంభవించునా?; జగతిని= లోకంలో; గాండీవితోడన్‌= అర్జునుడితో; సరివచ్చు= సాటివచ్చు; 
మగల్‌= వీరులు; ఇంకను= ఇకముందు; పుట్టరు. 


తాత్పర్యం: సగరుడు మొదలైన వారిని పొగడటం మనం విన్నాము కదా! ఈ విధంగా మానవాతీతమైన బలపరాక్రమాలు 
ఎవరికైనా కలిగినవా? అర్జునుడితో సాటిరాగల వీరులు ఈ ప్రపంచంలో ఇకముందు పుట్టరు. 


క. మానుషము దైవమును సరి | నేనేనని కార్యసిద్ది నలయింపంగ ని 
త్యానందు( డయ్యె ధర్మజు( । డీ నిర్మల భాగ్యమహిమ యేరికిం గలదే? 162 


ప్రతిపదార్థం: మానుషమున్‌= మనుష్య ప్రయత్నం, పరా(క్రమం; దైవమును; సరిన్‌= సమానంగా; ఏన్‌= నేను; ఏన్‌= నేను; అని; 
కార్య= పనులయొక్క; సిద్ది= నెరవేరటం; ఎలయింప(గన్‌= కలిగించగా; ధర్మజుండు= ధర్మరాజు; నిత్య= అఖండమైన; ఆనందు 
డు= ఆనందం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; ఈ నిర్మల= స్వచ్చమైన; భాగ్య= అదృష్టంయొక్క; మహిమ= గొప్పతనం; 
ఏరికిన్‌= ఎవరికైనను; కలదు+ఏ?= ఉన్నదా? 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: మానవ ప్రయత్నమూ, దైవబలమూ ఒకదానితో ఒకటి పోటీపడి కార్యసాఫల్యం కలిగిస్తుండగా ధర్మరాజు 
అఖండానందం అనుభవిస్తున్నాడు. ఇటువంటి గొప్ప ఇంకెవరికైనా ఉన్నదా?” (ధర్మరాజు నిత్యమూ తన ధర్మాన్ని 
గుర్తించి విధులు నిర్వహిస్తున్నాడనీ దైవము ఎల్లప్పుడూ అతడికి తోడ్పడుతూ అతడు చేసే పనులు జయ(ప్రదముల 
య్యేటట్టు చేస్తున్నదని తాత్పర్యం). 
క. విను మట్లు చెలంగంగ ఘూ । రన మొందిన యర్థవం బనంగ బొంగారిన్‌ 

జన నికురుంబం; బాపెం । పనఘా! చూడ వినం బడయ మఖిల జగములన్‌. 163 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!, జనమేజయా!; విను= వినుము; అట్టు= ఆ విధంగా; చెలంగ(గన్‌= మోయగా; జన= 
పౌరులయొక్క; నికురుంబంబు= సమూహం; ఘూర్లనము= ఘోష, తిరుగుడు; ఒందిన= పొందిన; అర్లవంబు= సముద్రం; అనం 
గన్‌= అనగా; పొంగారెన్‌= ఉప్పొంగెను; ఆ= అటువంటి; పెంపు= వైభవం; అఖిల= సమస్తమైన; జగములన్‌= లోకాలలో; 
చూడన్‌+పడయము= చూడజాలము; వినన్‌+పడయము= వినజాలము, చూడలేదు, వినలేదు అని అర్థం. 


తాత్సర్యం: పుణ్యాత్మా! ఆ విధంగా మాటలు మోయుచుండగా, పౌరసమూహం ఘోషించే సము(ద్రమో అన్నట్లు 
ఉప్పొంగింది. ముల్లోకాలలో అటువంటి వైభవాన్ని మనం చూడలేదు. వినలేదు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. మటియును. 164 
తాత్సర్యం: ఇంకనూ- (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, నృపు లోహటింప జంత్రపుమీను నేసి చే! కొనియెం బాంచాలుని కూంతు నితండె! 
సురసేనతోం బురందరు. గెల్లి భుజగర్వ। మేపార ఖాండవం బేర్టె నితండె! 
యెక్కటి బవరాన నీశాను మెప్పించి । పాశుపతాస్తంబు. బడసె నితండె! 
యొంటిమై భీష్మాది యోధుల కురుపతి । ధృతి. బాపి గోవులందెచ్చె నితండె! 


తే. ప్రతిన సేసి విషమ సమరమునం బ్రొద్దు  గ్రుంకనీ కాంగి సైంధవు(గూల్చై నితండె! 
యనుచు సందడిగా. గ్రమ్మి యట్టులెత్తి।; చూచె జనలోక మాసవ్యసాచిం బ్రీతి. 165 


ప్రతిపదార్థం: ఇత(డు+ఎ= ఇతడే; నృపులు= రాజులు; ఓహటింపన్‌= అవమానం పొందగా; జం(త్రపుమీను= యం[త్రమునందలి 
చేపను; ఏసి= పడగొట్టగా; పాంచాలుని= |ద్రుపదుడియొక్క; కూంతున్‌= పుత్రికను; చేకొనియెన్‌= పెండ్డాడాడు; ఇతండు+ఎ= 
ఇతడే; భుజగర్వము= భుజబల గర్వం; ఏపారన్‌= అతిశయించగా; పురందరున్‌= దేవేంద్రుడిని; సురసేనతోన్‌= దేవసైన్యంతోపాటు; 
గెల్చి= జయించి; ఖాండవంబు= ఖాండవవనమును; ఏర్చెన్‌= కాల్పాడు; ఇతండు+ఎ= ఇతడే; ఎక్కటి బవరానన్‌= ద్వంద్వ 
యుద్దంలో; ఈశానున్‌= శివుడిని; మెప్పించి; పాశుపత= పాశుపతమనే; అస్త్రంబున్‌= అస్త్రాన్ని; పడసెన్‌= పొందాడు; 
ఇతండు+ఎ= ఇతడే; ఒంటిమైన్‌= ఒంటరిగా; భీష్మ= భీష్ముడు; ఆది= మొదలైన; యోధుల= వీరులయొక్క; కురుపతి= కురు 
రాజయిన దుర్యోధనుడియొక్క; ధృతిన్‌= ధైర్యమును; పాపి= పోగొట్టి; గోవులన్‌= ఆవులను; తెచ్చెన్‌= తిరిగి తీసికొని వచ్చాడు; 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 359 


ఇతండు+ఎ= ఇతడే; ప్రతిన+చేసి= ప్రతిజ్ఞచేసి; విషమ= కష్టస్టితికి చేరిన, భయంకరమైన; సమరమునన్‌= యుద్దంలో; ప్రొద్దున్‌= 
సూర్యుడిని; క్రుంకన్‌+ఈక= అస్తమించనీయక; సైంధవున్‌= సైంధవుడిని; కూల్చెన్‌= చంపాడు; అనుచున్‌= అంటూ; సందడి+కాన్‌= 
సమ్మర్హంగా, ఒత్తిడిగా; క్రమ్మి= ఆవరించి; అయ్టలు= మెడలు; ఎత్తి; జన= పౌరులయొక్క; లోకము= సమూహం; ఆ+సవ్యసాచిన్‌= 
అర్జునుడిని; ప్రీతిన్‌= ఆనందంతో; చూచెన్‌= చూచింది. 


తాత్సర్యం: “ఇతడే రాజులకు తలవంపులయ్యేటట్లుగా యంత్రమత్యాాన్ని పడగొట్టి ద్రౌపదిని పెళ్ళిచేసికొన్నాడు. ససైన్యంగా 
దేవేంద్రుడిని జయించి ఖాండవదహనం గావించాడు. శివుడితో ద్వంద్వయుద్దం చేసి అతడిని మెప్పించి పాశుపతాస్రాన్ని 
సంపాదించాడు. అసహాయుడై భీష్ముడు మొదలైన మహావీరులను దుర్యోధనుడిని ధైర్యహీనులను గావించి గోవులను 
తీసికొని వచ్చాడు. ప్రతిజ్ఞచేసి భయంకర సంగ్రామంలో ప్రొద్దు క్రుంకకముందే సైంధవుడిని సంహరించాడు” అంటూ 
పౌరజన సమూహం ఒత్తిడిగా చుట్టూ గుమిగూడి మెడలెత్తి ఆ అర్జునుడిని ఆనందంతో చూచింది. 


క. ఆ వాక్యము లెల్ల వినుచు । భావ మలర నర్హునుండు భాసురమగు న 
మ్మా వగ్రేసరముగ య । జ్ఞావాసంబునకు వచ్చె నంచితలీలన్‌. 166 


ప్రతిపదార్థం: అర్జునుండు; భావము= మనస్సు; అలరన్‌= సంతోషించగా; ఆ వాక్యములు= ఆ మాటలు; ఎల్లన్‌= అన్నియూ; 
వినుచున్‌= వింటూ; భాసురము= (ప్రకాశించేది; అగు= అయిన; ఆ+మావు= ఆ గుర్రం; అగ్రేసరము+కన్‌= ముందు నడబచేది 
కాగా; అంచిత= గౌరవించబడిన, ఒప్పుతున్న; లీలన్‌= నడకల సొగసుతో; యజ్ఞ= యజ్ఞంయొక్క; ఆవాసంబునకున్‌= శాలకు; 
వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: పారజనుల మాటలు వింటున్న అర్జునుడి మనస్సు సంతోషించింది. అతడు నడకల సొగసుతో గుర్రం 
ముందు నడుస్తుండగా యజ్ఞశాలకు వచ్చాడు. 


వ. అట్టియెడ ధర్మనందనుండు భీమాదులును గృష్టుండును బలదేవ ప్రభృతులును ధృతరాష్త్రుం బురస్కరించు 
కొనుచు నప్పార్దు నెదుర్కొని; రతండు వారలనెల్ల సముచితాచార సంప్రీతులం గావించి గాంధారినింగుంతినిం 
గాంచి యీంతకాండు తీరంబు గనిన చందంబు. బొంది, యందటునభినందించుచుం బొదివికొనియుండ 
నొక్కరమ్యప్రదేశంబున నుండె; నా సమయంబున. 167 


ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయమున; ధర్మనందనుండున్‌= ధర్మరాజునూ; భీమ+ఆదులును= భీముడు 
మొదలైనవారునూ; కృష్ణుండును= కృష్ణుడునూ; బలదేవ= బలరాముడు; ప్రభృతులును= మొదలైనవారునూ; ధృతరాష్ష్రున్‌= 
ధృతరాష్టుడిని; పురస్కరించుకొనుచున్‌= ముందుంచుకొంటూ; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; ఎదుర్కొనిరి= ఎదురుగా వెళ్ళి 
కలిశారు; అతండు= అర్జునుడు; వారలన్‌= వారిని; ఎల్లన్‌= అందరను; సముచిత= మిక్కిలి తగిన; ఆచార= నమస్కారం 
చేయటం మొదలైన సదాచారములచేత; సంప్రీతులన్‌= మహానందము పొందినవారినిగా; కావించి= చేసి; గాంధారినిన్‌= గాంధారినీ; 
కుంతినిన్‌= కుంతినీ; కాంచి= చూచి; ఈంతకాండు= ఈతకొట్టేవాడు; తీరంబు= ఒడ్డును; కనిన= చూచిన; చందంబున్‌= 
విధమును; పొంది; అందణున్‌= అందరును; అభినందించుచున్‌= పొగడుతూ; పొదివికొని= చుట్టును చేరి; ఉండన్‌= ఉండగా; 
ఒక్క= ఒకానొక; రమ్య= అందమైన; ప్రదేశంబునన్‌= చోటును; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+సమయంబునన్‌= ఆ సమయంలో. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 961 


తాత్సర్యం: ఆ కృష్ణార్ణునులు ఆ బ్రాహ్మణుడిని ఎంతో భక్తితో పూజించారు. ఆ (బ్రాహ్మణుడు వాళ్ళతో ఈ 
విధంగా అన్నాడు. 


క. ఏ నమితభోజనుండ న । హీనాగ్నిబలుండ నాకు నిష్టాన్నము స 
మ్మానముగ బెట్టు. డోపుదు । రేని సుతృప్తుండ నగుదు నే న ట్లయినన్‌. 236 


జాలి 


ప్రతిపదార్థం: ఏను= నేను; అమిత, భోజనుండన్‌= పరిమితి లేకుండా భోజనం చేసేవాడిని; అహీన+అగ్ని, బలుండన్‌= 
మిక్కిలి జఠరాగ్ని - అంటే ఆకలి కలవాడిని; ఓపుదురు+ఏనిన్‌= చేతనైనవాళ్ళయితే - అంటే మీ చేతనైతే; నాకున్‌= నాకు; 
ఇష్ట+అన్నము= ఇష్టమైన ఆహారం; సమ్మానముగన్‌= గౌరవంగా; పెట్టుండు= పెట్టండి; అట్టు+అయినన్‌= ఆ విధంగా అయితే; 
టు oD యు న్‌ sp] 
నేను= నేను; సుతప్తండన్‌= బాగుగా తపిపొందినవాడిని; అగుదున్‌= అవుతాను. 

అం అ 


తాత్సర్యం: నేను అమితంగా భోజనం చేసేవాడిని. మిక్కిలి ఆకలి గలవాడిని. మీకు చేతనైతే నాకు ఇష్టమైన అన్నం 
గౌరవంగా పెట్టండి. నేను బాగా తృప్తి పొందుతాను. 


విశేషం: (బ్రాహ్మణుడికి, అగ్నికీ అన్వయించే విశేషణాలను చతురంగా వాడటం ఈ పద్యంలోని రుచిరార్థసూక్తినైపుణ్యం. 
బ్రాహ్మణుడు అమితభోజనుడు, అగ్నిసర్వభక్షకుడు. బ్రాహ్మణుడు అహీనమైన జఠరాగ్ని కలవాడు. అగ్ని అనంతమైన 
దహనశక్తి కలవాడు. ఈ రెండుగుణాలూ అగ్నిలోని ఖాండవదహనశక్తికి వ్యంజకాలు. (బ్రాహ్మణుడగ్నివంటివాడనీ, అతని కోర్కె 
తీర్చటం యజ్ఞక్రియవంటిదనీ ధ్వని. 


వ. అనిన 'నీ కెద్దిభోజనం బిష్టంబు, దానిన పెట్టెద' మడుగు; మనిన వారికి నవ్విఫ్రం డి ట్లనియె. 237 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; నీకున్‌; ఎద్ది, భోజనంబు= ఏ భోజనం; ఇష్టంబు; దానిన్‌+అ= దానినే; పెట్టెదము; 
అడుగుము= అడుగు; అనినన్‌=అనగా; వారికిన్‌; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా, 'నీకు ఏ భోజనం ఇష్టమో దానినే పెడతాము అడుగుము' అని అనగా వారితో ఆ బ్రాహ్మణుడు 
ఈ విధంగా అన్నాడు. 


ఆ. అగ్ని నేను; నాకు నాహార మయ్యింద్రు । ఖాండవంబు; దీని. గాల్ప్బం గడంగి 
యెగువ( బడితి ముంద రింద్రుపంచిన మహా ॥ దారుణాంబుధరశతంబుచేత. 238 


ప్రతిపదార్థం: ఏను= నేను; అగ్నిన్‌= అగ్నిదేవుడిని; నాకున్‌; ఆహారము; ఆ+ఇంద్రు, ఖాండవంబు= ఆ దేవేంద్రునియొక్క 
ఖాండవవనం; దీనిన్‌= దీనిని; కాల్పన్‌= కాల్చుటకై; కడంగి= పూనుకొని; ముందర= ఇదివరకు; ఇంద్రు, పంచిన= ఇంద్రుడు 
పంపిన; మహా, దారుణ+అంబుధర, శతంబుచేతన్‌= మిక్కిలి భయంకరాలైన మేఘాలు నూరింటిచేత; ఎగువన్‌+పడితిన్‌= 


తాత్సర్యం: నేను అగ్నిదేవుడిని; నాకు ఆహారం ఆ దేవేంద్రుని ఖాండవవనం. ఇదివరకు దీనిని కాల్చటానికి 
పూనుకొన్నాను. ఇం(దుడు మహాభయంకరాలైన వందమేఘాలను పంపాడు. అవి నన్ను తరిమివేశాయి. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు, భీమాదులూ, బలరామకృష్ణ ప్రభృతులూ అర్జునుడికి ఎదురుగా వెళ్ళి అతడిని 
కలిసికొన్నారు. అతడు వారినందరినీ సమయానికి తగిన సదాచారాలతో సంతోషింపజేశాడు. తరువాత గాంధారినీ, 
కుంతినీ చూచాడు. చివరకు అర్జునుడు ఒడ్డు చేరిన ఈతగాడైనాడు. అందరూ తన చుట్టూ చేరి పొగడ్తలతో 
ముంచితేలుస్తుండగా అతడు ఒక సుందర స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్యయం). 


విశేషం: అలం: ఉపమ. 


సీ. బభ్రువాహనుడు వైభవ మొప్పం జిత్రాంగ । దయు నులూపి(చియు( బ్రమదంబుతోడ. 
దోడ రా ధర్మపు త్తుని మందిరమునకు । నరుగుదెంచుటయు, నక్కురువరేణ్యు( 
డును దమ్ములును గృష్టుండును బలభద్రాది । యాదవులును జ్రీతులై తదీయ 
సందర్శనము నర్చసత్మార చరితార్థ । ముగ జేసి; రతండును దగిన విధుల 


తే. నందటికు(బ్రియ మొనరించి యాంబికేయు । నతని భార్యను గని నమస్కృతు లొనర్ణ్షి, 
గొంతింగాంచి యాయమయడుగులకు నెజంగి । పలుదెజంగు దీవనలును గౌంగిలియు. బడసి. 168 


ప్రతిపదార్థం: బభ్రువాహనుండు; వైభవము= దొరతనం; ఒప్పన్‌= ఒప్పగా; చిత్రాంగదయున్‌= చిత్రాంగదయు; ఉలూపి(పి)యున్‌= 
ఉలూపియూ; ప్రమదంబుతోడన్‌= సంతోషంతో; తోడన్‌+రాన్‌= వెంటరాగా; ధర్మపు(త్రుని= ధర్మరాజుయొక్క; మందిరమునకున్‌= 
గృహానికి; అరుగుదెంచుటయును= రాగా; ఆ+కురు= ఆ కురువంశంలో; వరేణ్యుండును= ్రేష్టుడును; తమ్ములును= భీముడు 
మొదలైవారును; కృష్ణుండును= కృష్ణుడును; బలభ(ద్ర= బలరాముడు; ఆది= మొదలైన; యాదవులును; పీతులు+ఐ= 
ఆనందించినవారై; తదీయ= ఆ బ(భ్రువాహనుడియొక్క; సందర్శనము= సందర్శించటం; అర్హ= తగిన; సత్కార= సన్మానాలచేత; 
చరితార్థము+కన్‌= సఫలమైన దానినిగా; చేసిరి= చేశారు; అతండును= ఆ బభ్రువాహనుడును; తగిన= సమయోచి తమైన; 
విధులన్‌= కర్తవ్యములచేత; అందబుకున్‌= అందరకు; ప్రియము= ప్రీతి; ఒనరించి= కలిగించి; ఆంబికేయున్‌= అంబిక కుమారుడైన 
ధృతరాష్ట్రుడిని; అతని= అతడియొక్క; భార్యను= పెండ్రమును, గాంధారిని; కని= దర్శించి; నమస్కృతులు= నమస్కారాలు; 
ఒనర్భి= చేసి; గొంతిన్‌= కుంతిని; కాంచి= దర్శించి; ఆ+అమ= ఆమెయొక్క; అడుగులకున్‌= పాదాలకు; ఎజంగి= నమస్కరించి; 
పలు+తెజ(గు= అనేక విధాలైన; దీవనలును= దీవెనలూ; కౌంగిలియున్‌= కౌగిలింతయు; పడసి= పొంది. 


తాత్సర్యం: బభ్రువాహనుడు దొరతనం ప్రకాశిస్తుండగా ఉలూపీ చిత్రాంగదలతో కూడి ధర్మరాజు గృహానికి వచ్చాడు. 
ధర్మరాజూ అతడి తమ్ములూ బలరామ కృష్ణాది యాదవులూ ఆనందించారు. అతడిరాక సఫలమయ్యేటట్టుగా అతడిని 
సన్మానించారు. బభ్రువాహనుడు కూడా అందరికీ కర్తవ్య నిష్టతో ప్రీతి కలిగించి గాంధారీ ధృతరాష్ట్రులను దర్శించి 
నమస్కారాలు చేశాడు. కుంతిని చూచి పాదాభివందనం గావించాడు. ఆమె అతడిని దీవించి కౌగిలించుకొన్నది. 


వ. ధర్మపుత్రుం గొలిచి కూర్చుండ నతని కతండును ననుజులును వేర్వేఅ సర్వరత్న రాజీవిరాజితంబు లగు 
భూషణంబులును బరమాంబరంబులును నొసంగిరి; సీరపాణి శౌరి ప్రభృతులు ప్రభూతాభరణంబులను 
భాసుర వాసోవిశేషంబులను నతని నర్షించి; రయ్యవసరంబున. 169 


ప్రతిపదార్థం: ధర్మపు త్రున్‌= ధర్మరాజును; కొలిచి= పూజించి, సేవించి; కూర్చుండన్‌= కూర్చుండగా; అతనికిన్‌= బభ్రువాహనుడికి; 
అతండును= ధర్మరాజును; అనుజులును= అతడి తమ్ములును; వేణు+వేజన్‌= వేరువేరుగా; సర్వరత్న= సమస్త రత్నాలయొక్క; 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 361 


రాజీ= వరుసలతో; విరాజితంబులు= ప్రకాశిస్తున్నట్టివి; అగు= అయిన; భూషణంబులును= నగలును; పరమ= ఉత్తమమైన; 
అంబరంబులును= వస్త్రాలను; ఒసంగిరి= ఇచ్చారు; సీఠపాణి= నాగలి చేతియందు కలవాడు బలరాముడు; శౌరి= శ్రీకృష్ణుడు; 
ప్రభృతులు= మొదలగువారు; ప్రభూత= మిక్కిలి ఎక్కువైన; ఆభరణంబులను= నగలచేతను; భాసుర= ప్రకాశిస్తున్న, దివ్యమైన; 
వాసస్‌= వస్రాలయొక్క; విశేషంబులను= ఆధిక్యములచేతను; అతనిన్‌= బ(భ్రువాహనుడిని; అర్భించిరి= గౌరవించారు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: బ(భువాహనుడు ధర్మరాజును సేవించి కూర్చున్నాడు. ధర్మరాజూ, అతడి తమ్ములూ అతడికి నవరత్న 
ఖచితములైన నగలూ, శ్రేష్టమైన వ(స్రాలూ ఇచ్చారు. బలరాముడూ, కృష్ణుడూ మొదలగువారు అతడికి పలు నగలూ, 
తళతళలాడే బట్టలు పెక్కులు పెట్టారు. ఆ సమయాన. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, చిత్రాంగదయు నాగపుత్రియుం దొలితొలి । గాంధారి. గని గొంతిం గాంచి రెలమి; 
దీవించి గాఢసంభావన( గౌంగిటం జేర్చి యద్దేవి రత్నార్లు లెసంగు 
తొడవుల నర్పించె; ద్రోవదియును సుభ। ద్రయు వారు త మ్ముచిత ప్రకార 
మున గన్న నమ్మెయి వినుత పూజనముల । నతుల సమ్మోదము నావహించి 


ఆ, యోగ్యపీఠములను నునిచి, తత్సల్లాప । సౌఖ్యమొంది; రట్లు సకలవర్త 
నముల నశ్వమేధ సముపక్రనుం బుదా । త్తాభిరామమయ్యె నధిపముఖ్య! 170 


ప్రతిపదార్థం: అధిపముఖ్య!= రాజులలో మొదటివాడా!, రాజాగ్రణీ; చిత్రాంగదయున్‌= చిత్రాంగదయూ; నాగపుత్రియున్‌= 
నాగకుమారి అయిన ఉలూపియూ; తొలి తొలి= మొట్టమొదట; ఎలమిన్‌= ప్రీతితో; గాంధారిని; కని= దర్శించి; గొంతిన్‌= 
కుంతిని; కాంచిరి= దర్శించారు; ఆ+దేవి= ఆ రాజుపత్ని; దీవించి; గాఢ= అత్యధికమైన; సంభావనన్‌= మన్ననతో; కౌంగిటన్‌= 
కౌగిలియందు; చేర్చి; రత్న= రత్నాలయొక్క; అర్భులు= కాంతులు; ఎస(గు= అతిశయించే; తొడవులన్‌= నగలను; అర్పించెన్‌= 
ఇచ్చింది; (ద్రోపదియును= (ద్రౌపదియు; సుభద్రయున్‌= సుభద్రయు; వారు= ఉలూపీ చిత్రాంగదలు; తమ్మున్‌= తమ్ము; ఉచిత= 
తగిన; ప్రకారమునన్‌= విధంగా; కన్నన్‌= దర్శించగా; ఆ+మెయిన్‌= ఆ విధంగానే; (తమను దర్శించిన విధమునకు సమానంగా 
అని అర్థం); వినుత= కొనియాడబడిన; పూజనములన్‌= పూజలను; ఆవహించి= కలిగించి; యోగ్య= తగిన; పీశములన్‌= 
ఆసనములయందు; ఉనిచి= కూర్చుండబెట్టి; తద్‌= ఆ ఇద్దరియొక్క; సల్హాప= మధుర సంభాషణములవలన కలుగు; సౌఖ్యము= 
సుఖం: ఒందిరి= పొందారు; అట్టు= ఆ విధంగా; సకల= అన్ని; వర్తనములన్‌= నడవడులచేత; అశ్వమేధ= అశ్వమేధంయొక్క; 
సముప[క్రమంబు= ఆరంభం; ఉదాత్త= గొప్పదీ; అభిరామము= మనోజ్ఞమూ; అయ్యెన్‌= అయింది. 


తాత్సర్యం: రాజా(గ్రణీ! ఉలూపీ చిత్రాంగదలు మొట్టమొదట గాంధారినీ, తరువాత కుంతినీ దర్శించారు. కుంతీదేవి 
వారిని గొప్ప మన్ననతో దీవించి కౌగిలించుకొన్నది. రత్సకాంతిమయమైన నగలు పెట్టింది. పిదప ఉలూపీ చిత్రాంగదలు 
ద్రౌపదిని, సుభద్రను సముచిత రీతిగా దర్శించారు. (ద్రౌపదీ సుభద్రలు వారు దర్శించిన తీరునకు తుల్యంగా వారిని 
చక్కగా గౌరవించి, ఆనందింపజేసి తగిన ఆసనములమీద కూర్చుండబెట్టారు. వారితో సంభాషించి సంతోషించారు. 
ఈ విధంగా అశ్వమేధ ప్రారంభం అన్ని నడవళ్ళచేత ఉన్నతమూ, మనోజ్ఞమూ అయింది. 


వ. పదంపడి యర్ధదివసంబు సంప్రాప్తం బగుటయు,సాత్యవతేయమునిపతి కురుపతిపాలికిం జనుదెంచి'నేండు 
యజనంబునకుం దొడంగుము; యాజ్ఞికులు శుభముహూర్తం బాసన్నంబయ్యె ననుచున్నవారు; నీ మఖంబు 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహనీయంబు; నీవు మహాధనవంతుండవైతి; దక్షిణలు ముమ్మడుంగులుగా నిడి మూండు మఖంబుల ఫలంబు 
నొందు; మశ్వమేధావభృ్యథంబు పరమపావనంబు; సమస్తదురిత పరిహరణ నిపుణంబు; నీకు భారత రణకృత 
జ్ఞాతివధంబు పాతకంబను మెరమెర మనంబునం గలిగియుండు; నట్టివి యెల్లను దీన నిస్తుషంబులగు, సమస్త 
శుభంబులు నావహిల్లు” నని యాజ్ఞాపనంబు సేయుటయు. బ్రాజ్ఞపరుండైన యా భూవరుండు. 171 


ప్రతిపదార్థం: పదంపడి= తరువాత; అర్హ= యోగ్యమైన; దివసంబు= రోజు; సంప్రాప్తంబు= ప్రాప్తించింది, వచ్చింది; అగుటయున్‌= 
అయిన తరువాత; సాత్యవతేయమునిపతి= వ్యాసమునీశ్వరుడు, సత్యవతి కుమారుడూ అయిన వ్యాసుడు; కురుపతి= కురురాజు 
(ధర్మరాజు); పొలికిన్‌= దగ్గరకు; చనుదెంచి= వచ్చి; నేండు= ఈ రోజు; యజనంబునకున్‌= యజ్ఞంచేయటానికి; తొడంగుము= 
పూనుకొనుము, మొదలు పెట్టుము; యాజ్ఞికులు= యజ్ఞం చేయించేవారు, బుత్విక్కులు; శుభ= శుభములు కలిగించే; 
ముహూర్తంబు= ముహూర్తం; ఆసన్నంబు= దగ్గరపడింది; అయ్యెన్‌= అయినది; అనుచున్‌+ఉన్నవారు= అంటున్నారు; నీ= నీ 
యొక్క; మఖంబు= యజ్ఞం; మహనీయంబు= గొప్పది; నీవు; మహత్‌= గొప్ప; ధనవంతుండవు= ధనం కలవాడవు; ఐతి(వి)= 
అయ్యావు; దక్షిణలు; ముమ్మడుంగులు= మూడురెట్టు; కాన్‌= అయ్యేటట్టుగా; ఇడి= ఇచ్చి; మూండు= మూడు; మఖంబుల= 
యజ్ఞములయొక్క; ఫలంబున్‌= ఫలితమును; ఒందుము= పొందుము; అశ్వమేధ= అశ్వమేధమనే; అవభృథంబు= యజ్ఞం 
చివర-దొరలిన దోషములు తొలగించుకొనుటకు చేసే స్నానం; పరమ= మిక్కిలి; పావనంబు= పవిత్రమైనది; సమస్త= సమస్తమైన; 
దురిత= పాపాలను; పరిహరణ= తొలగించుటయందు; నిపుణంబు= సమర్థం, నీకున్‌= నీకు; భారతరణ= భారతయుద్దంలో; 
కృత= చేయబడిన; జ్ఞాతి= దాయాదులయొక్క; వధంబు= సంహారము; పాతకంబు= పాపము; అను; మెరమెర= దుఃఖము; 
మనంబునన్‌= మనస్సులో; కలిగి= పుట్టి; ఉండున్‌= ఉన్నది; అట్టి+అవి= అటువంటివి; ఎల్లను= అన్నియు; దీనన్‌= యజ్ఞాంత 
స్నానంవలన; నిస్తుషంబులు= విడువబడినవి, నిర్మలములు; అగున్‌= అవుతాయి; సమస్త= సమస్తమైన; శుభంబులు= శుభాలు; 
ఆవహిల్లున్‌= కలుగుతాయి; అని; ఆజ్ఞాపనంబు= ఆదేశం; చేయుటయున్‌= చేసిన తరువాత; (ప్రాజ్ఞ= పండితులయందు; 
పరుండు= ఆసక్తికలవాడు; ఐన= అయిన; ఆ+భూవరుండు= ఆ రాజు - ధర్మరాజు. 


తాత్సర్యం: తరువాత యజ్ఞయోగ్యమైన రోజు వచ్చింది. అప్పుడు వ్యాసుడు వచ్చి ధర్మరాజుతో 'నీవు ఈ రోజు 
యజ్ఞం చేయటానికి పూనుకొనుము. బుత్విక్కులు శుభముహూర్తం సమీపించిందని అంటున్నారు. నీ యజ్ఞం చాలా 
గొప్పది. నీవు మహాధనవంతుడవు అయ్యావు. దక్షిణలు ఈవలసినదానికంటె మూడురెట్టు ఎక్కువగా ఇచ్చి మూడు 
యజ్ఞాలు చేసినంత ఫలాన్ని పొందుము. అశ్వమేధ యజ్ఞం చివర దోషపరిహారార్థం చేసే స్నానం మిక్కిలి పవిత్రమైనట్టిది. 
అది సమస్త పాపాలను తొలగింపజాలినట్టిది. భారతయుద్దంలో దాయాదులను సంహరించటం పాపం అనే వ్యథ నీకు 
మనస్సులో పుట్టింది. అటువంటివన్నీ యజ్ఞాంత స్నానంవలన తొలగి న్సీ మనస్సు నిర్మలమవుతుంది; సమస్త శుభాలు 
కలుగుతాయి” అని చెప్పాడు. జ్ఞానులపట్ల ఆసక్తి కలిగిన ఆ ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మరా జశ్వమేధ యాగంబు సుప్రయోగంబుగా( జేయుట (సం.14-90-17) 


కు ప్రయతుండై హయమేధ । క్రియా కలాపంబునకు. బ్రకీర్యముగా( జొ 
చ్చి యుదాత్తభంగి జనమే । జయ భూవర! నడపె గాఢసంప్రీతిమెయిన్‌. 172 


ప్రతిపదార్థం: జనమేజయ భూవర!= జనమేజయ భూనాథా!; ప్రయతుండు+ఐ= దీక్షాసంస్కారమును పొందినవాడై, ఆత్మనిగ్రహం 
కలవాడై; ప్రకీర్యము= మిక్కిలి కొనియాడదగినది; కాన్‌= అయ్యేటట్టుగా; హయమేధ= అశ్వమేధ యజ్ఞంయొక్క; 
[rat ౧ Sy 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 363 


(క్రియాకలాపంబునకున్‌= కర్మకాండమునకు; చొచ్చి= పూనుకొని; ఉదాత్త= గొప్పదైన; భంగిన్‌= విధంగా; గాఢ= అధికమైన; 
సం్రీతిమెయిన్‌= ఆనందంతో; నడపెన్‌= నిర్వర్తించాడు. 


తాత్సర్యం: జనమేజయా! దీక్షవహించి మిక్కిలి కొనియాడదగినట్లుగా అశ్వమేధయాగ కర్మకాండమునకు పూనుకొని 
చాలా గొప్పగా మహానందంతో నిర్వర్తించాడు. 


క. క్రమయుక్తము యుక్తము6 గా । నమరగురుప్రతిములైన యాజ్ఞికులు క్రియా 
సముదయము నడపంగా స్థలి తము లే కపహుతము సొరక తత్మతు వొప్పెన్‌. 173 


ప్రతిపదార్థం: [క్రమ= దేని తరువాత ఏది చేయవలయునో ఆ యజ్ఞకర్మ (క్రమంతో; యుక్తమున్‌= కూడినట్టిది; యుక్తమున్‌= 
యోగ్యమైనది; కాన్‌= అయ్యేటట్టుగా; [క్రియా= యజ్ఞకార్యములయొక్క; సముదయమున్‌= సమూహమును; అమర గురు= 
దేవతల గురువైన బృహస్పతితో; ప్రతిములు+ఐన= సమానులైన; యాజ్ఞికులు= బుత్విక్కులు; నడపంగాన్‌= చేయగా; స్థలితము= 
మం(త్రపఠనమున జారుపాటు; లేక; అపహుతము= (క్రమపద్దతి వదలి వేల్పుట; చొరక= తటస్థించక; తద్‌+క్రతువు= ఆ యజ్ఞం; 


ఒప్పెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: బృహస్పతితో సమానులైన బుత్విజులు శా(స్త్రక్రమంగా శా(స్రోచితంగా యజ్ఞకార్యకలాపాన్ని నడిపారు. 
అందువలన మం(త్రపఠనదోషాలు లేకుండా (క్రమపద్దతి వదలి హోమ।ద్రవ్యాలు వేల్చటం సంభవించకుండా ఆ యజ్ఞం 
ప్రకాశించింది. 


చ. అవహితులై ప్రవర్గ్యము బుధాభినుతంబుగ జేసి బుత్విజుల్‌ 
సవనము లుక్తమార్గము ప్రశంసకు నెక్కనయించి వేద వా 
క్యవిహిత వృత్తిమై నభినవాభ్యుదయం బొనరించి రర్భి మా 
ధవు( గొనియాటలం దమ కృతంబులకున్‌ మెజు గిడ్డయట్లుగన్‌. 174 


ప్రతిపదార్థం: బుత్విజుల్‌= యజ్ఞం చేయించేవారు; మాధవున్‌= పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడిని; కొనియాటలన్‌= పలుసార్జు 
స్తుతించటంచేత; తమ= తమయొక్క; కృతంబులకున్‌= పనులకు; మెజు(గు+ఇడ్డ= వన్నె పెట్టిన; అట్టు= విధం; కన్‌= కాగా; 
అవహితులు+ఐ= ఏమరుపాటు లేనివారై, అవధానం కలవారై; ప్రవర్యము= యజ్ఞమునకు మొదట చేసే యాగ విశేషం; బుధ= 
పండితులచేత; అభినుతంబు+కన్‌= కొనియాడబడినట్టుగా; చేసి; ఉక్త= వేదాలచేత చెప్పబడిన; మార్గము= పద్దతిగా; సవనములు= 
మం(త్రపూతముగా సోమరసం పిండటం (దీనినే అభిషవం అంటారు); సవనము అనే యాగవిశేషం చేయటం; (ప్రశంసకున్‌+ఎక్కన్‌= 
పొగడ్తపొందగా; నయించి= నడపి; అర్ధిన్‌= ప్రీతితో; వేద= వేదాలయొక్క; వాక్య= మంత్ర వాక్యాలచేత; విహిత= అనుశాసించబడిన; 
వృత్తిమైన్‌= విధానంతో; అభినవ= నూతనమైన; అభ్యుదయంబు= శ్రేయస్సును, అభీష్ట(ప్రాప్తిని; ఒనరించిరి= చేశారు. 


తాత్పర్యం: బుత్విజులు సావధానులయి ప్రవర్య్యమనే యజ్ఞాంగాన్ని పండితులు ్రశంసించేటట్టుగా చేశారు. 
మం(త్రపూతంగా సోమరసం పిండారు. సవనకర్మం ఆచరించారు. వేదశాసనం తప్పక ఆయా కార్యాలు ఒనరించి 
నూతన (శ్రేయస్సులు ప్రాప్తించేట్లు చేశారు. వారు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుడిని స్తుతించటంచేత తాము చేసే 
యజ్ఞకార్యాలకు వన్ని తెచ్చినవారయ్యారు. 

Sy 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టియెడ. 175 
తాత్సర్యం: ఆ సమయాన. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, వివిధ భోజ్యపదార్ధ విభవంబు వలనను । సంతృప్తి బొందక చను నరుండు 
ధనధాన్యవ స్తసంతతిలబ్ది దారిద్ర్య ।; మపనయింపక యేంగునట్టివాండు 
& ధ జ 
గోరి యెయ్యదియైన గారవ మెస(గంగ౯। బడయక రిత్త వోయెడు మనుష్యుం 
దెద్ది యేనియు దుఃఖ మెలసిన( జనుదెంచి । యది నిస్తరింపక యరుగునతండు 


తే.  మందునకు వెదకినను లే డంద మొంద । నరసి కుడువుండు కట్టుం డిచ్చానురూప 
వస్తువులు గైకొనుండు దురవస్థ తెలిపి ” పాపికొను6 డని భీముండు పలుకుచుండ. 176 


ప్రతిపదార్థం: భీముండు; అందము+ఒందన్‌= తగిన రీతిగా; అరసి= పరీక్షించి; కుడువుండు= భుజింపుడు; కట్టుండు= ధరించండి; 
ఇచ్చా= కోరికకు; అనురూప= అనుగుణమైన, కోరిన కోర్కెకు తగినట్టుగా; వస్తువులు; కైకొనుండు= స్వీకరించండి; దుర్‌+అవస్థ= 
హీనస్థితి; తెలిపి= తెలియజేసి; పాపికొను(డు= పోగొట్టుకొనండి; అని; పలుకుచుండన్‌= చెప్ప్తుచుండగా; వివిధ= అనేక విధాలైన; 
భోజ్య= భుజించదగిన; పదార్థ= పదార్జాలయొక్క; విభవంబువలనను= సమృద్దివలన; సంతృప్తిన్‌= మిక్కిలి తృప్తిని; పొందక; 
చను= వెళ్ళెడి; నరుండు= మానవుడు; ధన= ధనముయొక్క; ధాన్య= ధాన్యాలయొక్క; వ(స్త= వ(స్త్రాలయొక్క; సంతతి= 
సమూహముయొక్క; లబ్దిన్‌= (ప్రాప్తిచేత; దారిద్యము= పేదరికమును; అపనయింపక= పోగొట్టుకొనక; ఏంగు+అట్టి= వెళ్ళునట్టి; 

ఠా — న్‌. [స్‌ స్‌ 
వాండు= మనుజుడు; ఏ+అది= ఏది; ఐనన్‌= అయినను; కోరి; గారవము= గౌరవం; ఎసంగంగన్‌= అతిశయించగా; పడయక= 
పొందక; రిత్త= ఉత్తచేతులతో; పోయెడు= పోవునట్టి; మనుష్యుండు; ఎద్ది= ఏది; ఏనియున్‌= అయినను; దుఃఖము; ఎలసినన్‌= 
కలుగగా; చనుదెంచి= వచ్చి; అది= దానిని; నిస్తరింపక= దాటకుండ, పోగొట్టుకొనకుండ; అరుగు= వెళ్ళెడి; అతండు= మనిషి 
మందునకు వెదకినను= బొత్తిగా, ఒక్కడు కూడా; లేండు= లేడు. 


తాత్సర్యం: భీముడు యజ్ఞానికి వచ్చినవారిని ఉద్దేశించి (చూచీ చూచీ తినండి, ధరించండి, కోరిన వస్తువులు తీసికొనండి. 
దుఃస్థితిని తెలిపి తొలగించుకొనండి' అని చెప్పుతూ ఉండేవాడు. అందువలన బహువిధ పదార్థ సమృద్దివలన తృప్తి 
పడకుండా వెళ్ళేవాడూ, ధనధాన్య వస్త్రాలను పుష్కలంగా పొంది పేదరికాన్ని తొలగించుకొననివాడూ, గౌరవ పురస్సరంగా 
కోరినదానిని పొందకుండా వట్టిచేతులతో పోయేవాడూ, ఏదైనా దుఃఖం సంభవిస్తే దానిని తెలిపి పోగొట్టుకొనకుండా 
వెళ్ళిపోయేవాడూ ఒక్కడు కూడా లేడు. 


ఉ. ఆయతులాధ్వరంబున వ్రతాభిరతత్వము లేనివా( డుపా 
ధ్యాయుండు గానివాండు నిగమాంగకషట్కను లేనివాండు లే. 
డేయెడంజూచినన్‌ సభ నరేశ్వర! యట్టి సదస్యు లమ్మరు 
న్నాయకు కొల్వు దివ్యమునినాథులు దక్కంగం గల్ల రెచ్చటన్‌. 177 


ప్రతిపదార్థం: నర+ఈశ్వర!= రాజా!; ఆ+అతుల= ఆ సాటిలేని; అధ్వరంబునన్‌= యజ్ఞమునందు; ఏ+ఎడన్‌= ఎక్కడనైన; 
చూచినన్‌= పరిశీలించినా; సభన్‌= సదస్సులో; వ్రత= ఆచారానుష్టానమందు; అభిరతత్వము= అధికమైన ఆసక్తి; లేనివాండు= 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 365 


లేనట్టివాడు; ఉపాధ్యాయుండు= ఉపద్రష్ట - యజ్ఞనిర్వహణలో గుణదోషములను కనిపెట్టి చూచేవాడు; కానివాండు= కానట్టివాడు; 
నిగమ= వేదాలయొక్క; అంగకషట్కము= ఆరు అంగాలు; లేనివాంయ= తెలియనట్టివాడు; లేండు= లేడు; అట్టి= అటువంటి; 
సదస్యులు= యజ్ఞంలో సాహాయ్యం చేసే బుత్విజులు, యజ్ఞమున హెచ్చుతగ్గులు అనే దోషాలను తొలగించే విధానమును 
చూస్తూ ఉండెడి బుత్విక్కులు; ఆ+మరుత్‌= ఆ దేవతలయొక్క; నాయకు= ప్రభువు దేవేంద్రుడియొక్క; కొల్వు= కొలువునందలి; 
దివ్యమునినాథులు= దేవర్షులు; తక్కంగన్‌= తప్ప; ఎచ్చటన్‌= ఇంకెచ్చటను; కల్గరు= కనబడరు. 


తాత్సర్యం: జనమేజయా! ఆ అసమాన యజ్ఞసదస్సులో ఎక్కడ చూచినా వ్రతానుష్టానంలో ఆసక్తి లేనివాడూ, ఉపద్రష్ట 
గానివాడూ, వేదాంగవేత్తగానివాడూ లేడు. అటువంటి సదస్యులు దేవేంద్రుడి కొలువులోని దివ్యర్షులలో తప్ప మరెక్కడా 
కనబడరు. 


విశేషం: నిగమాంగక షట్కము= ఆరు వేదాంగాలు. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. 


శిక్ష = వర్గోచ్చారణ పద్దతి తెలిపే శాస్తం 
వ్యాకరణం = శబ్దనిష్పత్తిని నిరూపించే శాస్తం. 
ఛందస్సు = గణ, యతి, ప్రాస, పద్య లక్షణాలను బోధించే శాస్త్రం. 
నిరుక్తం = వేదపదముల వ్యుత్సత్యర్థమును వివరించే శాస్త్రం. 
జ్యోతిషం = సూర్యాది (గ్రహ సంచారమును తెలియజేసే శాస్త్రం. 
కల్పము = వైదిక విధానాలను తెలిపే (గ్రంథం. 
వ. అట్లుంగాక. 178 


తాత్సర్యం: ఆ విధంగా కాక. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, _ కనుంగొను కౌతుకంబునం గూడి చనుదెంచి । దివ్యమునీంద్రు లతిప్రియమున 

నభినందనము సేయ నఖిల గంధర్వులు । నానందనము లగు గానములను 

నప్పరః స్త్రీలు హృద్యము లైన నృత్య వి। శేషంబులను నుల్లసిల్లుచుండ 

సిద్ద విప్రజనంబు సేసలు చల్లుచు । బహువిధాశీర్వాద పరత( బరంగ 
తే. నాద్యులై పేరు గలుగు పదార్వు రవని । వరుల యాగంబులకు సరివచ్చు మిగులు. 

గాని యిది వట్రపడ దనయగా వెలుంగు । ధర్మతనయుని యశ్వమేధము నరేంద్ర! 179 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= రాజా!; దివ్యముని+ఇంద్రులు= దేవర్శులు; కనుగొను= చూచెడి; కౌతుకంబునన్‌= వేడుకతో; 
కూడి= కలసికట్టుగా; చనుదెంచి= వచ్చి; అతి= మిక్కిలి; ప్రియమునన్‌= ఆనందంతో; అభినందనము+చేయన్‌= (ప్రశంసించగా; 
అఖిల= సమస్తమైన; గంధర్వులున్‌= గంధర్వులు; ఆనందనములు= ఆనందింపజేసేవి; అగు= అయిన; గానములను= సంగీతాలతో; 
అప్పురస్‌+(స్రీలు= అప్పరసలు; హృద్యములు= మనోహరములు; ఐన= అయిన; నృత్యవిశేషంబులను= వివిధ నృత్యాలతో; 
ఉల్లసిల్టుచున్‌= సంతోషిస్తూ; ఉండన్‌= ఉండగా; సిద్ద= అతీంద్రియ దర్శనంగల; విప్రజనంబు= బ్రాహ్మణులు; సేసలు= అక్షతలు; 


366 శ్రీమదాంధ్ర నుహాభారతము 


చల్లుచున్‌= చల్లుతూ; బహువిధ= అనేక విధాలైన; ఆశీర్యాద= దీవనయందలి; పరతన్‌= ఆసక్తితో; పరంగన్‌= ఒప్పగా; ఆద్యులు= 
మొదటివారు, పూర్వకాలంవారు; ఐ= అయి; పేరు+కలుగు= (ప్రసిద్ధికెక్కిన; పది+ఆర్వురు= పదహారుగురు; అవనివరుల= 
రాజులయొక్క; యాగంబులకున్‌= యజ్ఞాలకు; సరివచ్చున్‌= సాటిఅగును; మిగులున్‌= మించిపోతుంది; కాని; ఇది= ఈ 
ధర్మరాజు యజ్ఞం; వట్రపడదు= తక్కువ కాదు; అన.గాన్‌= అనగా; ధర్మతనయుని= ధర్మరాజుయొక్క; అశ్వమేధము= 
అశృమేధయజ్ఞం; వెలుంగున్‌= శోభిల్లింది. 


తాత్పర్యం: జనమేజయా! దేవర్షులు యజ్ఞం చూచే వేడుకతో కలిసికట్టుగా ఆనందదాయకాలైన గానాలు చేశారు. 
అప్పరసలు అనేక విధాలైన మనోహర నృత్యాలు ప్రదర్శించారు. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు అక్షతలు చల్లుతూ 
పెక్కు దీవనలు ఇచ్చారు. “ప్రాచీన కాలంలో (ప్రసిద్దులైన షోడశ మహారాజులు గావించిన యజ్ఞాలతో ఇది సాటి 
అవుతుందనటం ఎందుకు; మించిపోతుంది గాని ఏ మాత్రమూ వాటికి తక్కువ కాదు” అనేటట్టుగా ధర్మరాజు 
అశ్వమేధం ఒప్పారింది. 


వ. పసిండి యిట్టికలం జతుశ్చిత్యంబు నష్టాదశకరాత్మకంబును గరుడాకృతియునుగా యజనం బొనర్హి మహనీ 
యంబై యొప్పుచుండు యూపక్రియా సమయంబున ఖాదిరంబు లాటును, బైల్వంబు లాటును బాలాశంబు 
లాటును, దేవదారుమయంబులు రెండును, శ్లేష్మాతకతరు కల్పితం బొకండును గా నిరువదియొక్క యూపం 

బులు దక్కును శోభనార్థంబుగా ననేక కాంచన యూపసంచయంబును శా స్త్టోక్త ప్రకారంబున యాజకులు 
నిలిపి వానియందు. 180 


ప్రతిపదార్థం: పసి(డి= బంగారు వికారములైన; ఇట్టికలన్‌= ఇటుకలతో; చతుస్‌+చిత్యంబును= నాలుగు వరుసలుగా పేర్చినదియు; 
అష్టాదశ= పదునెనిమిది; కర= మూరల (మూర= 18 అంగుళములు); ఆత్మకంబును= రూపం కలదియు; గరుడ= (గ్రద్దయొక్క; 
ఆకృతియును= ఆకారం కలదియును; కాన్‌= అగునట్టుగా; యజనంబు= యజ్ఞవేదిని; ఒనర్చి= నిర్మించి; మహనీయంబు= 
గొప్పది; ఐ= అయి; ఒప్పుచున్‌+ఉండు= ఒప్పారుతుండే; యూప= యజ్ఞమున జంతువులను కట్టుటకు పాతే కొయ్యలను 
ఎత్తుట అనే; క్రియా సమయంబునన్‌= పనులు చేయదగిన సమయమున; ఖాదిరంబులు= చండ్రకొయ్యలతో చేసినవి; ఆజును= 
ఆరును; బైల్వంబులు= మారేడుతో చేసినవి; ఆజణును= ఆరును; పాలాశంబులు= మోదుగు కర్రలతో చేసినవి; ఆజును= 
ఆరును; దేవదారు మయంబులు= దేవదారు రూపములైనవి; రెండును; శ్లేష్మాతక+తరు= విరివిచెట్టుతో; కల్పితంబు= చేసింది; 
ఒకండును= ఒకటియు; కాన్‌= అయ్యేటట్టుగా; ఇరువది+ఒక్క= ఇరువదియొక్కటి; యూపంబులు= యజ్ఞస్తంభాలయొక్క; 
సంచయంబును= సమూహమును; శాస్త్ర= శా(స్తమునందు; ఉక్త= చెప్పబడిన; 'ప్రకారంబునన్‌= విధంగా; యాజకులు= యజ్ఞం 
చేయించేవారు; నిలిపి; వాని+అందున్‌= ఆ స్తంభాలయందు. 


తాత్పర్యం: బుత్విజులు బంగారు ఇటుకలతో యజ్ఞవేదిని నిర్మించారు. దానియందు ఇటుకలు నాలుగు వరుసలుగా 
పేర్సారు. దాని కొలత పదమూడు మూరలు. అది (గద్ద ఆకారాన ఉన్నది. బుత్విక్కులు ప్రధానమైన యూప (ప్రతిష్ట 
గావించారు. యూపములమొత్తం ఇరవైయొక్కటి. వాటిలో చండ్రకొయ్యలతో చేసినవి ఆరు, మారేడుతో చేసినవి ఆరు, 
మోదుగు కర్రలతో చేసినవి ఆరు, దేవదారుదుంగలతో చేసినవి రెండు, విరివిచెట్టుతో చేసినది ఒకటి. ఈ ఇరవైయొక్క 
యూపాలనుగాక అలంకారార్థం అనేక సువర్ణయూపాలను కూడా శా(స్తప్రకారంగా నిలిపారు. వాటియందు. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 367 


క. నలుగాలివాని. బక్షుల, । జలచరముల, విధియుతముగ సంయోజింపం 
బొలిచెం బశువులు మున్నూ। అలఘు యశోమహిత! యమ్మహాయజ్ఞమునన్‌. 181 


ప్రతిపదార్థం: అలఘు= అధికమైన; యశస్‌= కీర్తిచేత; మహిత!= పూబించబడినవాడా! జనమేజయా!; నలుగాలివానిన్‌= నాలుగు 
కాళ్ళుకల వాటిని, చతుష్పాత్తులను; పక్షులన్‌= పక్షులను; జలచరములన్‌= నీటియందు తిరిగే వాటిని (చేపలు, తాబేళ్ళు మొదలైనవి); 
విధియుతముగన్‌= శా(స్తప్రకారంగా; సంయోజింపన్‌= కూర్చగా, బంధించగా; ఆ+మహత్‌= ఆ గొప్ప; యజ్ఞమునన్‌= యజ్ఞమున; 
పశువులు= (ప్రాణులు; మున్నూణు= మూడువందలు; పొలిచెన్‌= ఒప్పారాయి. 


తాత్సర్యం: జనమేజయా! మహాయశశ్ళాలీ! యాజకులు యూపాలకు నాలుగు కాళ్ళు కలిగిన జంతువులనూ, పక్షులనూ, 
మత్స్యాదులనూ కట్టారు. ఆ యజ్ఞంలో ఆ విధంగా బంధించిన ప్రాణులసంఖ్య మూడు వందలు. 


క. వరయూప సుయోజిత మగు । తురంగమము చుట్టు. బశుతతుల నిల్చిన సుం 
దర భావము దక్ష మఖ । స్పురణం బిట్టిదని చూపుపోలిక మెటిసెన్‌. 182 


ప్రతిపదార్థం: వర= (శ్రేష్టమైన; యూప= యజ్ఞస్తంభమునందు; సుయోజితము= చక్కగా కట్టినది; అగు= అయిన; తురంగమము= 
గు[రంయొక్క; చుట్టున్‌= చుట్టునూ, నలువైపులా; పశు= ప్రాణులయొక్క; తతులన్‌= గుంపులను; నిల్సిన= చేర్చిన; సుందరభావము= 
సౌందర్యం; దక్ష= దక్షుడియొక్క; మఖ= యజ్ఞంయొక్క; స్ఫురణంబు= ప్రకాశం; ఇట్టిది= ఇటువంటిది; అని; చూపు= కనబడజేసే; 
పోలికన్‌= సామ్యంతో; మెజసెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: యజ్ఞాశ్వాన్ని ఉత్తమ యూపానికి కట్టారు. దానిచుట్టూ పశుసమూహాన్ని నిలిపారు. ఆ నిలిపిన సొగసు 
ధర్మజుడి అశ్వమేధయాగం దక్షప్రజాపతి యాగమువంటిదే అని చాటుతున్నది. (ఈ అశ్వమేధయాగం దక్షుడి 
యజ్ఞమువంటిదని భావం). 


విశేషం: అలం: ఉపమ. 


తే. ఆగమోక్తంబు దర్శనీయంబు నైన । యా సుతంత్రంబు నొనరించు యాజకోత్త 
మావలికిందా నలంకారమై పరాశ। రాత్మజుని శిష్యకోటి యొప్పారె నధిప! 183 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఆగమః= వేదాలచేత; ఉక్తంబు= చెప్పబడింది; దర్శనీయంబున్‌= చూడదగినదియూ; ఐన= 
అయిన; ఆ; సు= శోభాయుతమైన; తంత్రంబున్‌= యజ్ఞకర్మకాండమును; ఒనరించు= నిర్వర్తిస్తున్న; యాజక+ఉత్తమ= యాజక 
శ్రేషలయొక్క; ఆవలికిన్‌= బృందానికి; అలంకారము+ఐ= అలంకారమై; పరాశర= పరాశర మహర్షియొక్క; ఆత్మజుని= 

యా 9 
కుమారుడి-వ్యాసుడియొక్క; శిష్య= శిష్యులయొక్క; కోటి= సమూహం; ఒప్పారెన్‌= ప్రకాశించింది. 


తాత్సర్యం: వేదాలు ప్రతిపాదించినదీ, చూడదగినదీ అయిన ఆ అశ్వమేధ కర్మకాండం గావించే బుత్విజాల బృందానికి 
వేదవ్యాసుడి శిష్య సమూహం వన్నె పెట్టేదిగా ప్రకాశించింది. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మరాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగా( దనరాజ్యం బంతయు నిచ్చుట (సం.14-91-1) 


వ. సర్వపశు శ్రవణంబు లాచరించి బుత్విగ్గనంబు లశ్వాలంభ సమయంబున యాజ్ఞసేని సన్నిహైతం జేసి 
యశ్వంబు నవయవంబుల మాంసంబులయ్యె దేవతలకు నాహుతు లిడునప్పు డమ్మహాదేవి నిజహస్తంబునం 
జేయం దగియెడు హుతంబులు చేయించిరి; తదనంతరం బయ్యశ్వవపాహోమంబునం బర(గుగంధం 
బాత్ర౮ణించి ధర్మనందనుండు తమ్ములుందానును బరమానందంబునం బొందె; శేషించిన 
యశ్వావయవంబు లర్హప్రకారంబున యాజకులు వేల్చి; రిట్లు సాత్యవతేయుండు యుధిష్టిరు నశ్వమేధం 
బఖిలలోక హితంబుగా నిర్వహించి యాతని గుజించి యుదాత్తనాదం బెసంగ నాశీర్వాదంబుసేసె; 
సమస్తదేవమునులును దీవనలిచ్చి; రప్పుడు కౌరవవంశపావనుం డగు భూవరుండు. 184 


— 


ప్రతిపదార్థం: సర్వ= సమస్తమైన; పశు= ప్రాణులయొక్క; శ్రవణంబులు= వండుటలు; ఆచరించి= చేసి; బుత్విక్‌+జనంబు= 
యజ్ఞం చేయించేవారు, బుత్విజులు; అశ్వ= గురగ్రంయొక్క; ఆలంభ= చంపటం చేసే; సమయంబునన్‌= వేళయందు; యాజ్ఞసేనిన్‌= 
ద్రౌపదిని; సన్నిహితన్‌= దగ్గర ఉండేదానినిగా; చేసి; అశ్యంబు= గుర్రంయొక్క; అవయవంబులు= ఆయా అవయవాలయొక్క; 
మాంసంబులు= మాంసాలు; ఆ+ఆ= ఆయా; దేవతలకున్‌= దేవతలకు; ఆహుతులు+ఇడు= అగ్నియందు మంత్రపూర్వకంగా 
వేల్చునట్టి; అప్పుడు= ఆ సమయంలో; ఆ+మహాదేవి= ఆ పట్టపురాణి; నిజ తనయొక్క; హస్తంబునన్‌= చేతిమీదుగా; 
చేయన్‌+తగియెడు= చేయదగిన; హుతంబులు= ఆహుతులు; చేయించిరి= చేయించారు; తద్‌+అనంతరంబు= ఆ తరువాత; 
ఆ+అశ్వ= ఆ గుగ్రంయొక్క; వపా= కడుపులో బొడ్డుక్రిందనుండే ఉల్లిపొారవంటి (క్రొవ్వును వేల్చి చేసెడి; హోమంబునన్‌= 
యజ్ఞమునందు; పరంగు= వ్యాపించునట్టి; గంధంబు= వాసనను; ఆఘ్రాణించి= పీల్చి; ధర్మనందనుండు= ధర్మరాజు; తానునున్‌= 
తానునూ; తమ్ములున్‌= తమ్ములునూ; పరమ= అధికమైన; ఆనందబునన్‌+పొందెన్‌= ఆనందించారు; శేషించిన= మిగిలిన; 
అశ్వ= గుర్రంయొక్క; అవయవంబులు= అవయవాలను; అర్హ= తగిన; ప్రకారంబునన్‌= విధంగా; యాజకులు= బుత్విజులు; 
వేల్చిరి= హోమం చేశారు; ఇట్టు= ఈ విధంగా; సాత్యవతేయుండు= సత్యవతీ కుమారుడు - వ్యాసుడు; యుధిష్టిరు= 
ధర్మరాజుయొక్క; అశ్వమేధంబు= అశ్వమేధయాగం; అఖిల= సమస్తమైన; లోక= లోకాలకు; హితంబు= మేలు కలిగించునది; 
కాన్‌= అగునట్టుగా; నిర్వహించి= చేసి; అతనిన్‌= అతడిని; గుజించి= ఉద్దేశించి; ఉదాత్త= ఉదాత్తము అనే స్వరభేదంయొక్క 
(ఉచ్చెరుదాత్తః అని పాణిని); నాదంబు= ధ్వని; ఎసంగన్‌= ప్రకాశించగా; ఆశీర్యాదంబు+చేసెన్‌= దీవించాడు; సమస్త= సమస్తమైన; 
దేవమునులును= దేవర్షులును; దీవనలు+ఇచ్చిరి= దీవించారు; అప్పుడు= ఆ సమయంలో; కౌరవవంశ= కౌరవవంశమును; 
పావనుండు= పవిత్రం చేసేవాడు; అగు= అయిన; భూవరుండు= రాజు, ధర్మరాజు. 


తాత్సర్యం: బుత్విజులు సర్వజంతువులనూ చంపి వండారు. యజ్ఞాశ్వాన్ని కూడ చంపేటప్పుడు పట్టపురాణి అయిన 
ద్రౌపదిని దానికి దగ్గరగా ఉండేటట్లు చేశారు. అశ్వమాంసాలను ఆయా దేవతలకు వేల్చే సమయంలో ఆమెచేతకూడా 
తనచేతిమీదుగా చేయదగిన హోమాలు చేయించారు. తరువాత గుర్రం వసను వేల్చేవేళ వ్యాపించిన వాసనను పీల్చి 
ధర్మరాజు తమ్ములతోపాటు ఆనందించాడు. మిగిలిన అశ్వావయవాలను కూడా బుత్విజులు శాస్త్రవిధులను అనుసరించి 
వేల్చారు. వేదవ్యాసుడు సకలలోకాలకూ (శ్రేయస్సు సమకూరేటట్టు ధర్మరాజు అశ్వమేధయాగాన్ని నిర్వహించి, 
ఉదాత్తస్వరంతో ఆ యజమానుడిని దీవించాడు. దేవర్షులందరునూ ధర్మరాజును ఆశీర్వదించారు. కౌరవవంశమును 
పవిత్రం చేసే ఆ చక్రవర్తి. (తరువాతి పద్యంతో అన్వయం). 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 369 


తే. అలఘుభక్తి సదస్యుల కెలమి యెసక । మెసంగం గోటివేల్‌ నిష్కము లిచ్చి తనదు 

వసుధ యంతయు నొసంగి దివ్య ప్రబోధ । ఘనత నొప్పు వేదవ్యాస మునివరునకు. 185 
ప్రతిపదార్థం: అలఘు= గొప్పది ఐన; భక్తిన్‌= భక్తితో; సదస్యులకున్‌= బుత్విజులకు; ఎలమి= ఆనందం; ఎసకము+ఎసంగన్‌= 
అతిశయించగా; కోటివేల్‌= కోటి వేల; నిష్కముల్‌= టంకములు; ఇచ్చి= దక్షిణగా ఇచ్చి; దివ్య (ప్రబోధ= దివ్యజ్ఞానంచేత, 
(బ్రహ్మజ్ఞానంచేత కలిగిన; ఘనతన్‌= గొప్పతనంతో; ఒప్పు= (ప్రకాశించే; వేదవ్యాస= వేదవ్యాసుడనే; మునివరునకున్‌= మహర్షికి; 
తనదు= తనయొక్క; వసుధ= భూమండల సామ్రాజ్యం; అంతయున్‌= అంతయూ; ఒసలౌన్‌= సమర్పించాడు. 
తాత్పర్యం: ధర్మరాజు సదస్యులకు మహానందం కలుగగా వేయికోట్ల టంకాలు దక్షిణలుగా ఇచ్చాడు. బ్రహ్మజ్ఞాన 
మహత్త్యంతో ప్రకాశించే వేదవ్యాస మహర్షికి తన భూమండల సామ్రాజ్యమంతా సమర్పించాడు. 
క. విను బుత్విగాఢ్యుండగు న । మ్మునిపతి యట్లు కురువంశముఖ్యు. డదొసంగ మే 

దిని సంప్రమోదమునం గై । కొని యిట్లను నా నరేంద్రకుంజరుతోడన్‌. 186 
ప్రతిపదార్థం: విను= జనమేజయా! వినుము; అట్టు= ఆ విధంగా; కురువంశ= కురువంశమునందు; ముఖ్యుండు= అ(గ్రణి, 
ధర్మరాజు; ఒసంగన్‌= సమర్పించగా; బుత్విక్‌*ఆఢ్యుండు= బుత్విక్కులలో ప్రధాన నిర్వాహకుడు; అగు= అయిన; ఆ+మునిపతి= 
ఆ మునీశ్వరుడు వ్యాసుడు; సంప్రమోదమునన్‌= మహానందంతో; మేదినిన్‌= భూమిని; కైకొని= స్వీకరించి; ఆ+నరేంద్ర= రాజులలో; 
కుంజరుతోడన్‌= శ్రేష్టుడితో, ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 
తాత్సర్యం: ఆ విధంగా కురువంశా(గ్రణి అయిన ధర్మరాజు సమర్పించగా బుత్వికులలో (ప్రధాన నిర్వాహకుడైన 
వ్యాసుడు భూమిని స్వీకరించాడు. రాజ[శ్రేష్టుడైన ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


ఆ. 'జగతి బుత్విగర్భముగ నిచ్చి; తేము వి । ప్రస్వభావకలనం బసిండి. గొనంగం 
గోరెదము; కరంబు గారవంబున బ్రాహ్మ । ణాభిలషితదాయి వగుట మేలు 187 


ప్రతిపదార్థం: బుత్విక్‌+ అర్థము గన్‌= బుత్విక్కుల ధనంగా, బుత్విక్కుల కొరకు; జగతి= భూమిని; ఇచ్చితి(వి)= సమర్పించావు; 
ఏము= మేము; విప్ర= బ్రాహ్మాణులయొక్క; స్వభావ= ప్రకృతియొక్క; కలనన్‌= కలుగుటచేత; పసిండిన్‌= బంగారమును; కొన 
గన్‌= స్వీకరించగా; కోరెదము= కోరుతాము; కరంబు= మిక్కిలి; గారవమునన్‌= గౌరవంతో; |బ్రాహ్మణ= బ్రాహ్మణులచేత; 
అభిలషిత= కోరబడినదానిని; దాయిని= ఇచ్చేవాడవు; అగుట; మేలు= శ్రేయస్కరం. 


తాత్సర్యం: “నీవు బుత్విక్కులకు భూమి నిచ్చావు. బ్రాహ్మణ ప్రకృతి కలిగిన మేము బంగారాన్ని కోరుతాము. 
కాబట్టి గౌరవభావంతో బ్రాహ్మణులు కోరినదానిని ఇవ్వటం శ్రేయస్కరం.! 


వ. అని వెండియు. 188 
తాత్పర్యం: అని ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “ఇలకు వెలగా హిరణ్యం | బలఘుమతీ! మాకు నొసంగు” మనుటయు ధరణీ 
శులు వినగా నప్పారవ । కులపతి యా వేదరక్షకున కి ట్లనియెన్‌. 189 


962 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తక్షకుం డను పన్నగేంద్రు( డింద్రున కిష్టసఖుం డయి ఖాండవంబునం దుండుటంజేసి దీని నమృతంబు రక్షించున 
ట్లతిప్రయత్నంబున నింద్రుండు రక్షించుకొనియుండు; నది నిమిత్తంబుగా సర్వసత్త్వంబులు నిందు సుఖం బుండు; 
మీరు మహాసత్తుుల రఖిలాస్త్రవిదుల; రమరేంద్రుండు గావించువిఘాతంబులు మీయస్తబలంబున వారింపనోపుదు; 
రేనును దీని ననాకులంబున నుపయోగించి కృతార్ణుండ నగుదు. 239 

ప్రతిపదార్థం: తక్షకుండు, అను; పన్నగ+ఇంద్రుండు= నాగరాజు; ఇంద్రునకున్‌= దేవేంద్రునికి; ఇష్ట, సఖుండు+అయి= 
పియమి(త్రుడై; ఖాండవంబు+అందున్‌= ఖాండవవనంలో; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; దీనిన్‌= దీనిని; అమృతంబున్‌= 
అమృతాన్ని; రక్షించు+అట్టు= కాపాడునట్టు; అతి, ప్రయత్నంబునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; ఇంద్రుండు; రక్షించుకొని= 
కాపాడుతూ; ఉండున్‌= ఉంటాడు; అది, నిమిత్తంబుగా= అది, కారణంగా; సర్వ, సత్త్యంబులున్‌= అన్నిప్రాణులు; ఇందున్‌= 
ఇక్కడ; సుఖంబు+ఉండున్‌= సుఖంగా ఉంటాయి; మీరు; మహాసత్తులరు= మిక్కిలి బలం కలవారు; అఖిల+అ'స్త్ర, 
విదులరు= అన్ని అ(స్తాలు తెలిసినవారు; అమర+ఇం[ద్రుండు= దేవేంద్రుడు; కావించు= చేయు; విఘాతంబులు= ఆటంకాలు; 
మీ, అస్త్ర, బలంబునన్‌= మీయొక్క అ(స్రాలబలంచేత; వారింపన్‌+ఓపుదురు= తొలగించగలరు; ఏనును= నేనుకూడా; 
దీనిన్‌= ఈ ఖాండవవనాన్ని; అనాకులంబునన్‌= అడ్డులేకుండా; ఉపయోగించి= వినియోగించి అనగా ఆరగించి; కృత+అర్జుండన్‌= 
నెరవేరిన కోరిక కలవాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్సర్యం: తక్షకుడు అనే నాగరాజు దేవేం(ద్రునికి పియమి(తుడై, ఈ ఖాండవవనంలో ఉండటంవలన దీన్ని 
అమృతాన్ని రక్షిస్తున్నట్లు అతిప్రయత్నంతో ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ కారణంవలన అన్నిప్రాణులు ఈ 
వనంలో సుఖంగా ఉంటాయి. మీరు మహాబలవంతులు, అన్నిశాస్రాలు తెలిసినవాళ్ళు. దేవేంద్రుడు కలిగించే 
ఆటంకాలను మీ అస్త్రబలంచేత తొలగించగలరు. నేను ఈ ఖాండవాన్ని అడ్డులేకుండా భుజించి (దహించి) 
కృతార్జ్ణుడినవుతాను. 


క. అని యగ్శిదేవుం డయ్య । ర్జునదామోదరుల శౌర్యశోభితులం బ్రియం 
బున బ్రార్జించెను బలసూ । దనరక్షితఖాండవప్రదాహోత్సుకు. డై, 240 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; బలసూదన, రక్షిత, ఖాండవ, ప్రదాహ+ఉత్సుకుండు+ఐ= దేవేంద్రునిచేత రక్షింపబడినదైన 
ఖాండవవనాన్ని లెస్సగా దహించటంలో ఉత్సాహం కలవాడై; శౌర్య, శోభితులన్‌= పరాక్రమంచేత ్రకాశించేవాళ్ళను; ఆ+అర్జున, 
దామోదరులన్‌= ఆ అర్జునుడిని, శ్రీకృష్ణుడిని; ప్రియంబునన్‌, (ప్రార్థించెన్‌= ప్రీతితో ప్రార్ధించాడు. 


తాత్సర్యం: అని దేవేంద్రుడు రక్షించేఖాండవవనాన్ని బాగా దహించాలన్న ఉత్సాహం కల అగ్నిదేవుడు పరా(క్రమంతో 
ప్రకాశించే కృష్ణార్ణునులను ప్రీతితో ప్రార్థించాడు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 241 
తాత్సర్యం: అనగా విని జనమేజయుండు వైశంపాయనునితో ఇట్టా అన్నాడు. 


ఆ. 'ఏమి కారణమున నింద్రుఖాండవ మగ్ని । దేవు. డట్లు గాల్పం దివిరె? దీని 
విప్రముఖ్య నాకు విన(గ వేదుకయయ్య; । నెజుంగం జెప్పుమయ్య యిదియు' ననిన. 242 


370 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అలఘుమతీ!= మహామతీ!; ఇలకున్‌= భూమికి; వెల= ఖరీదు; కాన్‌= అయ్యేటట్టుగా; మాకున్‌= మాకు; హిరణ్యంబు= 
బంగారం; ఒసంగుము= ఇమ్ము; అనుటయున్‌= అని అనగా; ఆ+పౌరవకుల= ఆ పౌరవకులం యొక్క; పతి= రాజు; ధరణీశులు= 
రాజులు; వినంగాన్‌= వినుచుండగా; ఆ+వేద= ఆ వేదాలయొక్క; రక్షకునకున్‌= సంరక్షకుడితో-వ్యాసుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: 'మహామతీ! భూమియొక్క వెలగా మాకు బంగారాన్ని ఇమ్ము" అని అనగా పౌరవకులజుడైన ధర్మరాజు 
రాజులందరూ వింటుండగా వేదసంరక్షకుడైన వ్యాసుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. 'అశ్వమేధమునకు నార్యులు దక్షిణ। ధరణి యంధ్రు; గాన నరునిచేత 

విజిత యైన ధరణి ప్రజనిత ప్రీతిమై । బుత్విగర్దనముగ నిచ్చినా(డ.' 190 
ప్రతిపదార్థం: ఆర్యులు= పెద్దలు; అశ్వమేధమునకున్‌= అశ్వమేధ యాగానికి; ధరణి= భూమి; దక్షిణ= దక్షిణ అని; అండ్రు= 
అంటారు; కాన= కావున; నరునిచేతన్‌= అర్జ్హునుడిచేత; విజిత= జయించబడినది; ఐన= అయిన; ధరణి= భూమిని; ప్రజనిత= 
మిక్కిలి ఎక్కువగా కలిగిన; ప్రీతిమైన్‌= ఆనందంతో; బుత్విక్‌= బుత్విక్కులయొక్క; అర్భనము+కన్‌= ఆరాధనంగా; 
ఇచ్చినాండన్‌= సమర్పించాను. 
తాత్సర్యం: "పెద్దలు అశ్వమేధయాగానికి దక్షిణ అని అంటారు. కావున అర్జునుడు జయించిన భూమినెల్లా మహానందంతో 
బుత్విక్కుల యారాధనమయ్యేటట్టుగా ఇచ్చాను.” 


వ. అని మజియును. 191 
తాత్సర్యం: అని, ఇంకనూ (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. “వనమున కేగి యందు సుఖవాసత నుండంగలాండ6 గాక యే 
ననఘవిచార! బ్రహ్మధన మక్కట! గొందునె?' యన్న బ్రీతిమై 
ననుజులు యాజ్ఞసేనియును 'నట్టిద యా పని యొండు చెప్పకుం' 
డనుటయు హర్షబాష్పపులకాంకురముల్‌ ధరియించి రందటున్‌. 192 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితమైన; విచార!= ఆలోచనము కలవాడా!; ఏన్‌= నేను; వనమునకున్‌= అడవికి; ఏంగి= వెళ్ళి; 
అందున్‌= అక్కడ; సుఖ= సుఖంతో కూడిన; వాసతన్‌= వసించువాడి ధర్మంతో (సుఖంగా నివసిస్తూ అని అర్థం); ఉండన్‌+ 
కలాండన్‌= ఉండగలవాడను; కాక= కాని; అక్కట!= అయ్యో!; బ్రహ్మధనము= (బ్రాహ్మణుల సొత్తును; కొందును+ఎ?= తిరిగి 
తీసికొందునా?; అన్నన్‌= అనగా; ప్రీతిమైన్‌= సంతోషంతో; అనుజులున్‌= తమ్ములును; యాజ్ఞసేనియును= [ద్రౌపదియు; ఆ+పని= 
ఆ పని; అట్టి+అది+అ= అటువంటిదే (అరణ్యవాసము చేయుదును. (బ్రహ్మస్వము ముట్టను" అని మీరు నిర్ణయించిన పని 
నిర్ణయించినట్టే జరుగవలయునని అర్థం); ఒండు= మరియొకమాట; చెప్పకుండు= చెప్పకండి; అనుటయున్‌= అని అనగా; 
అందజున్‌= అక్కడ ఉన్నవారందరూ; హర్ష= సంతోషంవలన కలిగిన; పులక+అంకురముల్‌= గగుర్సాటు మొలకలు; ధరించిరి= 
పొందారు. 


తాత్పర్యం: 'పుణ్యవిచార! నేను అడవికి వెళ్ళి అక్కడ సుఖంగా నివసించగలవాడనే కాని (బహ్మస్వమును తిరిగి 
తీసికొంటానా?” అని ధర్మరాజు అన్నాడు. అతడి తమ్ములూ, ద్రౌపదీ 'మీరు నిర్ణయించిన పని నిర్ణయించినట్లే జరగాలి. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసను 371 


మరొకమాట చెప్పవద్దు" అని అన్నారు. అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలు విని ఆనందరోమాంచములు 
అనుభవించారు. 


వ. అప్పుడు. 193 
తాత్సర్యం: ఆ సమయాన (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. దివ్యవాణి కీర్తించె. గౌరవ్యవరుని; । నఖిల జనములు. బ్రస్తుతిముఖరు లైరి; 

తాను బొగడి వేదవ్యాసు. డానరేంద్ర। చంద్రునకు నిట్టులను విప్రచయము వినంగ. 194 
ప్రతిపదార్థం: దివ్యవాణి= ఆకాశవాణి; కౌరవ్య= కౌరవులలో; వరునిన్‌= శ్రేష్టుడిని; కీర్తించెన్‌= పొగడింది; అఖిల= సమస్తమైన; 
జనములు= జనులు; (ప్రస్తుతి= ప్రశంసావాక్యములను; ముఖరులు= అధికంగా పలికేవారు; ఐరి= అయ్యారు; వేద వ్యాసుండు= 
వేదవిభజం కావించిన వ్యాసుడు; తానున్‌= తానుకూడా; పొగడి; ఆ+నరేంద్ర చంద్రునకున్‌= ఆ రాజశ్రేష్ణుడితో; విప్ర= 
బ్రాహ్మణులయొక్క; చయము= సమూహం; వినంగన్‌= వినగా; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 
తాత్పర్యం: ఆ కౌరవశ్రేష్టుడిని ఆకాశవాణి ప్రశంసించింది. సమస్త జనులూ అతడిని మిక్కిలి పొగడారు. వ్యాసుడు 
కూడా స్తుతించి (బ్రాహ్మణబృందం వింటుండగా ఆ రాజశ్రేష్టుడితో ఈ విధంగా అన్నాడు. 


క, “ఏ మమ్మెద మనిన. బృథివి।; యో మనుజాధీశ! కొనుట యొప్పెడు తెరు; విం 
దేమియును నెగ్గు లే; దీ  భూమిసురుల కోర్మ్కి దీరి పుచ్చుము ప్రీతిన్‌.' 195 
గ ఠిస్‌ పేక వస 
ప్రతిపదార్థం: ఓ మనుజ+అధి+ఈశ!= ఓ మానవులయొక్క అధిపతీ!; ఏము= మేము; అమ్మెదము= అమ్ముతాము; అనినన్‌= 
అనగా; పృథివి= భూమిని; కొనుట= ధనమిచ్చి కొనటం; ఒప్పెడు= సమంజసమైన; తెరువు= మార్గం, పద్దతి; ఇందున్‌= ఈ 
పద్దతియందు; ఏమియును= ఏమియూ; ఎగ్గు= దోషం; లేదు; ప్రీతిన్‌= సంతోషంతో; ఈ భూమిసురుల= ఈ (బ్రాహ్మణులయొక్క; 
కోర్కి= కోరికను; తీర్చి= నెరవేర్చి; పుచ్చుము= పంపుము. 


తాత్పర్యం: 'ఓ మానవాధిపతీ! మేము అమ్ముతాము అన్నప్పుడు నీవు భూమిని ధనమిచ్చి కొనటం సమంజసమైన 
పద్దతే అవుతుంది. దీనిలో తప్పు ఏమీ లేదు. ఈ (బ్రాహ్మణుల కోరిక నెరవేర్చి సంతోషంగా పంపుము. 


క అని పలికినంగృష్టుం 'డి। మ్మునినాయకు పనుపు సేయుము నరేశ్వర! నీ 

వని చెప్పిన నొడంబడి తన । యనుజులతో నట్లకాక యని యత డర్జిన్‌. 196 
ప్రతిపదార్థం: అని= అని; పలికినన్‌= పలుకగా; కృష్ణుండు= కృష్ణుడు; నర+ఈశ్చర!= రాజా! నీవు; ఈ+మునినాయకు= ఈ 
మునిశ్వరుడియొక్క; పనుపు+చేయుము= ఆజ్ఞాపించినపని చేయుము; అని; చెప్పినన్‌= చెప్పగా; ఒడంబడి= ఒప్పుకొని; తన= 
తనయొక్క; అనుజులతోన్‌= తమ్ములతో; అట్టు+అ= అట్లే; కాక= చేయుదునుగాక; అని; అతండు= ధర్మరాజు; అర్థిన్‌=పీతితో. 
తాత్సర్యం: అని వేదవ్యాసుడు పలుకగా, కృష్ణుడు 'రాజా! నీవు ఈ మహర్షి ఆజ్ఞాపించినపని చేయుము” అని అన్నాడు. 
ఆ మాటకు ఒప్పుకొని ధర్మరాజు తమ్ములతో 'అట్టే చేయుదుముగాక!' అని సంతోషంతో. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కోటి కోటులు మాడలు కుప్పవోసి। ధరణి వెల యని చెప్పి యప్పరమసంయ 

మాధిపతికి సమర్పించె; నతండు బుత్వి। గావలికి( బంచిపెట్టె నయ్యతులధనము. 197 
ప్రతిపదార్థం: కోటి కోటులు= కోటి కోట్టుు మాడలు= టంకములు; కుప్ప+పోసి= రాశిపోసి; ధరణి= భూమియొక్క; వెల= 
ఖరీదు; అని; చెప్పి; ఆ+పరమసంయమ= ఆ మహర్షులయొక్క; అధిపతికిన్‌= ప్రభువుకు, వ్యాసుడికి; సమర్పించెన్‌= ఇచ్చాడు; 
అతండు= వ్యాసుడు; ఆ+అతుల= సాటిలేని; ధనము; బుత్విక్‌= బుత్విజాలయొక్క; ఆవలికిన్‌= సమూహానికి; పంచిపెట్టెన్‌= 
పంచిపెట్టాడు. 
తాత్సర్యం: కోటికోట్టు టంకాలు కుప్పపోసి “ఇదే భూమి వెలి అని చెప్పి ఆ మహర్షి నాయకుడికి సమర్పించాడు. 
వేదవ్యాసుడు ఆ అసమాన ధనరాశిని బుత్విజుల బృందానికి పంచిపెట్టాడు. 


వ. మఠియును. 198 
తాత్సర్యం: ఇంకనూ. (తరువాతి పద్యంతో అన్వయం) 
విశేషం: 'యతి' 


తే. అతుల కనకమయములైన యజ్ఞవాట । వేదికా యూప తోరణ వివిధ భాండ 
దండ శయ్యాసనాదుల. ధరణినాథు(। డొసంగి విప్రచయంబుల కుల్ల మలర. 199 


ప్రతిపదార్థం: ధరణినాథుండు= రాజు, ధర్మరాజు; అతుల= సాటిలేని; కనకమయములు= బంగారు రూపములు; ఐన= అయిన; 
యజ్ఞవాట= యజ్ఞశాల; వేదికా= వేది; యూప= యజ్ఞస్తంభాలు; తోరణ= వెలుపలి గుమ్మాలు; వివిధ= పలురకాలైన; భాండ= 
కుండలు, పాత్రలు; దండ= కర్రలు; శయ్యా= సెజ్జలు; ఆసన= పీఠాలు; ఆదులన్‌= మొదలైనవాటిని; ఉల్లము= హృదయం; 
అలరన్‌= ఆనందించగా; విప్ర= (బ్రాహ్మణులయొక్క; చయంబులకున్‌= సమూహాలకు; ఒసలౌన్‌= సమర్పించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు బంగారంతో చేసిన యజ్ఞశాల భాగాలూ, యజ్ఞవేదీ, యూపాలూ, బహిర్ద్వారాలూ, వివిధ 
పాత్రలూ, దండములూ, సెజ్జలూ, పీటలూ హృదయానందం కలుగగా (బ్రాహ్మణ బృందాలకు సమర్పించాడు. 


తే. అట్లు విప్రుల కిచ్చి యనంతరంబ । రాజులకు, వైశ్యులకు, శూద్రరాజి కన్య 
జాతులకు మ్లేచ్చులకును బ్రభూతధనము । ద్రవ్వి తండంబు లిచ్చె నా ధరణివిభుండు. 200 


ప్రతిపదార్థం: ఆ+ధరణి విభుండు= ఆ రాజు ధర్మరాజు; అట్టు= ఆ విధంగా; విఫ్రులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చి= సమర్పించి; 
అనంతరంబు+అ= తరువాతనే; రాజులకున్‌= క్షత్రియులకు; వైశ్యులకున్‌= వైశ్యులకు; శూ(ద్ర= శూద్రులయొక్క; రాజికిన్‌= 
సమూహానికి; అన్య= ఇతరమైన; జాతులకున్‌= జాతులకు; మ్రైచ్చులకున్‌= విదేశీయులకు; ప్రభూత= అత్యధికమైన; ధనము; 
త్రవితండంబులు= లెక్కకు మిక్కిలిగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా బ్రాహ్మణులకు సమర్పించిన తరువాతనే క్షత్రియులకూ, వైశ్యులకూ, శూద్రులకూ, 
ఇతర జాతులవారికీ, విదేశీయులకూ కోకొల్లలుగా అపారధనాన్ని ఇచ్చాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 373 


క, ఇమ్మెయి సకలజనులు హే | మమ్మున( బరితృప్తులై యమంద మ్మగు మో 

దమ్మునం దేలుచు నిజవా। సమ్ములకుం జని రజాతశత్రు( బొగడుచున్‌. 201 
ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; జనులు= (ప్రజలు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; హేమమ్మునన్‌= బంగారంచేత; పరితృప్తులు= 
మిక్కిలి తృప్తిపొందినవారు; ఐ= అయి; అమందమ్ము= అధికమైనది; అగు= అయిన; మోదమ్మునన్‌= సంతోషంతో; తేలుచున్‌= 
ఉప్పాంగుతూ; అజాతశత్రున్‌= ధర్మరాజును; పొగడుచున్‌= పొగడుతూ; నిజ తమయొక్క; వాసమ్ములకున్‌= నివాసస్థానాలకు; 
చనిరి= వెళ్ళారు. 
తాత్పర్యం: సమస్త జనులూ ఈ విధంగా సువర్లదానంచేత మిక్కిలి సంతృప్తి చెందారు. వారు ఆనందంతో పొంగుతూ 
ధర్మరాజును (ప్రశంసిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. 


క. రెండవ మరుత్తు(డై య । ప్పాండవముఖ్యుండు చేయు పరమ వితరణం 

బొండొకయెడం గల్లునె యె । న్నండును జూడ విన సజ్జనస్తుతచరితా! 202 
ప్రతిపదార్థం: సజ్ఞన= సజ్ఞనులచేత; స్తుత= కొనియాడబడిన; చరితా!= నడవడి కలవాడా!; రెండవ; మరుత్తుండు= మరుత్తుడనే 
రాజు; ఐ= అయి; ఆ+పాండవ= ఆ పాండవులయందు; ముఖ్యుండు= మొట్టమొదటివాడు; చేయు= చేసిన; పరమ= సర్యోత్తమమైన; 
వితరణంబు= దానం; ఒండు+ఒక= మరొక; ఎడన్‌= చోట; ఎన్నండును= ఏనాడును; చూడన్‌= చూడగా; వినన్‌= వినగా; 
కల్లును+ఎ?= శక్యమగునా? 

గి 

తాత్పర్యం: జనమేజయా! మరుత్తుడితో సమాను డయిన ఆ ధర్మరాజు చేసిన సర్యోత్తమదానం మరొకచోట ఏనాడూ 
చూచినదీ కాదు విన్నదీ కాదు. (చూడబోము, వినబోము అని అర్థం) 


క తనయంశమైన కనకము । విను కుంతీదేవి కిచ్చె వేదవ్యాసుం; 

డనఘా! యది యంతయు న । వ్వినుతచరిత ధర్మకృతుల వినియోగించెన్‌. 203 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; విను= వినుము; వేదవ్యాసుండు= వేదవ్యాసుడు; తన= తనయొక్క; అంశము= 
భాగం; ఐన= అయిన; కనకమున్‌= బంగారమును; కుంతీదేవికిన్‌= కుంతికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ+వినుత= కొనియాడబడిన; 
చరిత= నడవడి కల కుంతి; అది= దానిని; అంతయున్‌= ఎల్లనూ; ధర్మకృతులన్‌= ధర్మకార్యాలందు; వినియోగించెన్‌= 
ఉపయోగించింది. 
తాత్పర్యం: పుణ్యాత్మా! వేదవ్యాసుడు తన భాగమైన బంగారాన్ని కుంతీదేవికి ఇచ్చాడు. ఆ సాధి దాని నెల్ల 
ధర్మకార్యాలకు ఉపయోగించింది. 
తే. సకల బాంధవ భూపతి సంయుతముగ । నా నరేశ్వరు( డవభృ్యథస్నాన పూత 

గాత్రుండై చిత్తగత సర్వ కల్మషములఈ. । బాసి నిర్ణితస్వర్గత్వభాసి యయ్యె, 204 
ప్రతిపదార్థం: ఆ+నర+-ఈశ్వరుండు= ఆ రాజు ధర్మరాజు; సకల= సమస్తమైన; బాంధవ= చుట్టాలతో; భూపతి= రాజులతో; 


సంయుతము+కన్‌= కూడి ఉండేటట్లుగా; అవభృథ= యజ్ఞమునందు దొరలిన దోషాల ఫలమును నివారించటానికై చేసే; స్నాన= 
సాన్నంచేత; పూత= పవిత్రమైన; గాత్రుండు+ఐ= శరీరం కలవాడై; చిత్త= మనస్సును; గత= పొందిన; సర్వ= సమస్తమైన; 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


కల్మషములన్‌= పాపములను, దోషములను; పాసి= పొగొట్టుకొని; నిర్ణిత= జయించబడిన; స్వర్గత్వ= స్వర్గాన్ని పొందినవాడి 
ధర్మంచేత; (పుణ్యాత్ములకు గాని స్వర్గం లభించదు. అట్టి వారి ధర్మమును జయించినవాడు మహాపుణ్యాత్ముడు జొతాడు. 
ధర్మరాజు అట్టివాడయ్యెనని అర్థం); భాసి= ప్రకాళిస్తున్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: ధర్మరాజు చుట్టాలతో రాజులతో కూడి యజ్ఞాంతస్నానం చేశాడు. దీనివలన అతడి శరీరం పవిత్ర 
మయింది. మనస్సునందలి సర్వదోషాలూ వదలిపోయాయి. అతడు చివరకు మహాపుణ్యంతోప్రకాశించేవాడయ్యాడు. 


వ. అట్లొప్పి యప్పుడమిటే(డు పరాశరనందను చరణారవిందంబులు దన వెడంద నొసలు సో(క( జాంగి మొక్కి 

యక్కులపతిం బెక్కుభంగులంబ్రస్తుతించి యామంత్రితుం జేసిన నా మునిశ్రేష్టుండు శిష్యసంఘ సహితం 

బుగా నంతర్జానంబు సేసె; నట్టియెడ. 205 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఒప్పి= ప్రకాశించి; ఆ+పుడమిటేండు= ఆ భూపతి - ధర్మరాజు; పరాశర= పరాశర మహర్షి 
నందను= కుమారుడు, వ్యాసుడియొక్క; చరణ+అరవిందంబులు= పాదపద్మాలు; తన= తనయొక్క; వెడంద= విశాలమైన; 
నొసలు; సోయన్‌= తాకగా; చాంగి= సాష్టాంగపడి; మొక్కి; ఆ+కులపతిన్‌= ఆ కులపతిని; పెక్కు= పలు; భంగులన్‌= విధాలుగా; 
ప్రస్తుతించి= ప్రశంసించి; ఆమంత్రితున్‌= వీడ్కొలుపబడిన వాడినిగా; చేసినన్‌= చేయగా; ఆ+మునిశ్రేష్టుండు= ఆ వ్యాసుడు; 
శిష్య= శిష్యులయొక్క; సంఘ= సమూహంతో; సహితంబు+కాన్‌= కూడి ఉండేటట్లుగా; అంతర్జానంబు+చేసెన్‌= అదృశ్యుడయ్యాడు; 
అట్టి+ఎడన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: ఆ విధంగా (ప్రకాశించి ధర్మరాజు వ్యాసుడి పాదాలు తన నొసటిని తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం 
చేసి ఆ కులపతిని అనేకవిధాలుగా (ప్రస్తుతించాడు. తరువాత ఆ మహర్షి శిష్యులతోపాటు అదృశ్యుడయ్యాడు. 


విశేషం: కులపతి= పదివేల శిష్యులను అన్నదానాదులచేత పోషించి, అధ్యయనం చేయించే బ్రహ్మర్షి 
శ్లో॥ మునీనాం దశసాహస్రం । యో౭_న్న దానాది పోషణాత్‌ 
అధ్యాపయతి విప్రర్షి। రసా కులపతిః సృతః॥ 
ధర్మజు(డు యజ్ఞంబునకు వచ్చిన రాజుల నెల్ల సత్కరించి పంపుట (సం. 14-91-30) 


క అనుజులు నఖిల నృపాలురు(। దను బరివేష్టింప నొప్పె.దారలలోనం 
బెనుపొందు చంద్రుగతి న । మ్మనుజాధీశ్వరు(డు కురుకుమారప్రవరా! 206 


ప్రతిపదార్థం: కురుకుమార= కురురాజకుమారులలో; (ప్రవరా= శ్రేష్టుడా!; అనుజులున్‌= తమ్ములును; అఖిల= సమస్తమైన; 
నృపాలురున్‌= రాజులును; తనున్‌= తనను; పరివేష్టింపన్‌= చుట్టిఉండగా; ఆ+మను= ఆ మానవులయొక్క; అధి+ఈశ్వరు( 
డు= ప్రభువు, ధర్మరాజు; తారలలోనన్‌= నక్షత్రాలలో; పెనుపొందు= అతిశయించే; చంద్రు= చంద్రుడియొక్క; గతిన్‌= విధంగా; 
ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: కురుకుమార శ్రేష్ట! తమ్ములూ, సమస్త రాజులూ చుట్టూచేరి ధర్మరాజు నక్షత్రాలలో చంద్రుడివలె 


(ప్రకాశించాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 375 


నిశేషం: అలం: ఉపమ. 


తే. క్రతువు. జూడ నేతెంచిన రాజవరుల । కందటికు మణిభూషణ హస్తి వాజి 

వారకాంతాచయముల నవ్వసుమతీశు(। డొసం౧ ధనదుని కైవడి నెసక మెసంగ. 207 
ప్రతిపదార్థం: ఆ+వసుమతీ= ఆ భూమియొక్క; ఈశుండు= నాథుడు, ధర్మరాజు; (క్రతువున్‌= యజ్ఞాన్ని; చూడన్‌= చూడటానికి; 
ఏతెంచిన= వచ్చిన; రాజవరులకున్‌= రాజ[్రేష్టులకు; అందణుకున్‌= అందరకు; ధనదుని= కుబేరుడియొక్క; కైవడిన్‌= విధంగా; 


ఎసక మెస(గన్‌= అతిశయం వర్ణిల్లగా; మణిభూషణ= మణులు పొదిగిన నగల; హస్తి= ఏనుగుల; వాబి= గుర్రాల; వారకాంతా= 
వేశ్యల; చయములన్‌= సమూహాలను; ఒసఠాన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజు కుబేరుడివలె అతిశయిస్తూ యజ్ఞం చూడవచ్చిన రాజులకందరకూ మణులు పొదిగిన నగలూ, 
ఏనుగులూ, గుర్రాలూ, వేశ్యా బృందమునూ అత్యధికంగా ఇచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. బభ్రువాహనునకు( బరమ విశేషంబు । మెజియ గారవించి మేలివస్తు 

కోటు లొసంగి ప్రీతి.గూరిన మనముతో । నతని. దత్పురమున కరుగం బనిచె. 208 
ప్రతిపదార్థం: ప్రీతిన్‌= సంతోషమును; కూరిన= పొందిన; మనముతోన్‌= మనస్సుతో; బభ్రువాహనునకున్‌= బభ్రువాహనుడికి; 
పరమ= మిక్కిలి; విశేషంబు= ఘనత; మెజయన్‌= వెల్లడి కాగా; గారవించి= గౌరవించి; మేలి= (శ్రేష్టమైన; వస్తు= వస్తువులయొక్క; 
కోటులు= సమూహాలు; ఒసంగి= ఇచ్చి; అతనిన్‌= అతడిని; తద్‌= అతడియొక్క; పురంబునకున్‌= పట్టణానికి, రాజధానికి; 
అరుగన్‌= వెళ్ళగా; పనిచెన్‌= అనుమతించాడు, ఆజ్ఞాపించాడు. 
తాత్పర్యం: ధర్మరాజు ప్రీతిపొందిన మనస్సుతో మహాఘనత వెల్లడయ్యేటట్టుగా గౌరవించి, బభ్రువాహనుడికి (శ్రేష్టమైన 
వస్తుసముదాయా లిచ్చి, స్వరాజధానికి వెళ్ళటానికి అతడిని అనుమతించాడు. 
క. చిత్రాంగదయు నులూపి(వియు । వృత్రారి తనూజుపాల విభవమహితలై 

గోత్రావర! నిలువ(గ న । ద్దాత్రీశుండు చనియె సమ్మదం బెలరారన్‌. 209 
ప్రతిపదార్థం: గోత్రా= భూమియొక్క; వర!= నాథుడా! రాజా! చిత్రాంగదయున్‌= చిత్రాంగదయూ; ఉలూపి(చి)యున్‌= ఉలూపియూ; 
విభవ= ఉన్నతస్థితితో; మహితలు+ఐ= గౌరవించబడినవారై; వృత= వృ(తుడికి; అరి= శత్రువైన, ఇంద్రుడియొక్క; తనూజ= 


కుమారుడు అర్జునుడియొక్క; పాలన్‌= దగ్గర; నిలువంగన్‌= ఉండగా; ఆ+ధాత్రీ+ఈశుండు= ఆ రాజు, బభువాహనుడు; 
సమ్మదంబు= సంతోషం; ఎలరారన్‌= అతిశయించగా; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: రాజా! ఉలూపీ చిత్రాంగదలు సముచితమైన హోదాను, గౌరవాన్ని పొంది అర్జునుడి దగ్గరనే ఉండగా 
బభ్రువాహనుడు సంతోషం అతిశయించగా తన నగరానికి వెళ్ళాడు. 
తే. _ మున్న చనుదెంచి ప్రీతిమై నున్న యట్టి దుశ్ళలకుం బెంపు6 గలుగం దత్వుత్ర పుత్తు 

సింధుదేశంబునకు నభిషిక్తు( జేసి; దోహలమున నజాతశత్రుండు నరేంద్ర! 210 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= రాజా! అజాతశత్రుండు= ధర్మరాజు; దోహలమునన్‌= ఉత్సాహంతో; మున్ను+అ= ముందే; 
చనుదెంచి= వచ్చి; ప్రీతిమైన్‌= ఆనందంతో; ఉన్న+అట్టి= ఉన్నటువంటి; దుశ్ళలకున్‌= దుశ్ళలకు; పెంపున్‌= గొప్పతనమును; 
కలుగన్‌= కలుగగా; తద్‌= ఆమెయొక్క; పుత్ర= కుమారుడియొక్క; పుత్రున్‌= కుమారుడిని, దుళ్ళల పౌత్రుడిని (మనుమడిని 
అని అర్థం); సింధుదేశంబునకున్‌= సింధుదేశానికి; అభిషిక్తున్‌= పట్టాభిషిక్తుడిని; చేసెన్‌= చేశాడు. 

తాత్పర్యం: రాజా! ముందుగానే వచ్చి ఆనందంగా కాలం గడపుతున్న దుళ్ళలకు ఉన్నత స్థితి ప్రాప్తించగా ధర్మరాజు 
ఉత్సాహంతో ఆమె మనుమడిని సింధుదేశానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. 


క. తమ తమ దేశంబుల భూ। రమణుల నెల్లను విభక్తరాజ్యులు గా నె 
య్యము నెజియ నిలిపె. బాండు । క్షమారమణు పెద్దకొడుకు గౌరవముఖ్యూ! 211 
ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= కౌరవులలో అ(గ్రణీ!; పాండు= పాండువు అనే; క్షమారమణు= భూపతియొక్క, పాండురాజుయొక్క; 


పెద్దకొడుకు= మొదటివాడు ధర్మరాజు; నెయ్యము= (పేమ; నెజయన్‌= పూర్ణముగా; తమతమ; దేశంబులన్‌= దేశాలలో; 
భూరమణులన్‌= రాజులను; విభక్త= విభజించబడిన; రాజ్యులు= రాజ్యాలు కలవారు; కాన్‌= అయ్యేటట్టు; నిలిపెన్‌= (ప్రతిష్టించాడు. 


తాత్పర్యం: పాండురాజు పెద్దకొడుకయిన ధర్మరాజు పరిపూర్ణ (ప్రేమతో వారి వారి దేశాలలో ఎవరికి దక్కవలసిన 
రాజ్యాలను వారికి విభజించి ఇచ్చి రాజులనందరినీ సింహాసనాలమీద నిలిపాడు. ధర్మరాజు రాజులనందరినీ జయించిన 
వాడు. అయినప్పటికీ ఎవరిరాజ్యాలను వారికి తిరిగి ఇచ్చాడు. ఇది అతడి జొదార్యానికి తార్కాణం. 


వ. ఇత్తెటింగున నెల్లరాజుల యుల్లంబులు ప్రమదంబునం బొందంజేసి వీడుకొలిపి, కృష్ణునకు నత్యుత్తమ వస్తు 
విస్తార మహోదారంబగు నుపహారం బిచ్చి దేవోపచారంబుల నారాధించి కృతార్థత్వంబు నొంది య 
ప్పార్థివోత్తముండు బలభద్రునకు భక్తియుక్తంబును వివిధ రత్నవిరాజితంబును నగు పూజా విశేషంబునం 
బరమసంతోషం బావహించి, సాత్యకి ప్రభృతి యాదవలోకంబున కతిలోకంబులగు నానావిధ పదార్థంబు 
లొసంగి, యయ్యం దటుం దనచేత నుచిత ప్రకారంబుల నామంత్రితులై ద్వారకానగరంబున కరుగం, దాను 
మటియు ననేక దేశాగతులైన జనంబుల నన్నపానంబులం గనక వ స్తాది దానంబుల ననురక్తులం గావించి, 
మహారావంబుల దిశలు పిక్కటిల్లం జెలంగు మంగళ తూర్యంబులు మొరయం బుణ్యపాఠకరవం బులు నానంద 
గానంబులు వినుచు మందిరంబునకు( జనుదెంచె నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె. 

212 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఎల్లన్‌+రాజుల= రాజులందరియొక్క; ఉల్లంబులు= హృదయాలు; ప్రమదంబునన్‌= 
ఆనందాన్ని; పొందన్‌= పొందగా; చేసి; వీడుకొలిపి= పోవ ననుమతించి; కృష్ణునకున్‌= కృష్ణుడికి; అతి= మిక్కిలి; ఉత్తమ= మంచివి 
అయిన; వస్తు= వస్తువులయొక్క; విస్తార= విరివిచేత; మహత్‌= పవిత్రమైనది; ఉదారంబు= ఘనమైనది; అగు= అయిన; 
ఉపహారంబు= కానుక; ఇచ్చి; దేవ= దేవుడియొక్క; ఉపచారంబులన్‌= సేవలచేత; ఆరాధించి= పూజించి; కృతార్థత్వంబున్‌= 
ధన్యతను; ఒంది= పొంది; ఆ+పార్టివ= ఆ రాజులలో; ఉత్తముండు= శ్రేష్టుడు; బలభద్రునకున్‌= బలరాముడికి; భక్తి= భక్తితో; 
యుక్తంబును= కూడినదియు; వివిధ= పలురకాలైన; రత్న= రత్నాలచేత; విరాజితంబును= ్రకాశించేదియు; అగు= అయిన; 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసను 377 


పూజావిశేషంబునన్‌= ఘనమైన పూజతో; పరమ= అధికమైన; సంతోషంబు= సంతోషం; ఆవహించి= కలిగించి; సాత్యకి; 
ప్రభృతి= మొదలైన; యాదవ= యాదవులయొక్క; లోకంబునకున్‌= సమూహానికి; అతిలోకంబులు= లోకాతీతాలు, 
లోకమునతి(క్రమించినవి; అగు= అయిన; నానావిధ= అనేక విధాలైన; పదార్హంబులు= వస్తువులు; ఒసంగి= ఇచ్చి; ఆ+అందయిన్‌= 
ఆ అందరును; తనచేతన్‌= తనచేత; ఉచిత= తగిన; ప్రకారంబులన్‌= విధాలుగా; ఆమంత్రితులు= వీడ్కొలుపబడినవారు; ఐ= 
అయి; ద్వారకానగరంబునకున్‌= ద్వారకా నగరానికి; అరుగన్‌= వెళ్ళగా; తాను= ధర్మరాజు; మజీయున్‌= మరియు; అనేక= 
అనేకములైన; దేశ= దేశాలనుండి; ఆగతులు= వచ్చినవారు; ఐన= అయిన; జనంబులన్‌= జనాలను; అన్నములన్‌= అన్నాలచేత; 
పానములన్‌= పానీయాలచేత; కనక= బంగారము, బంగారు నాణెముల; వ(స్త= వస్ర్తాలు; ఆది= మొదలైన వాటియొక్క; 
దానంబులన్‌= దానాలచేత; అనురక్తులన్‌= తృస్తిపొందిన వారినిగా; కావించి= చేసి; మహత్‌= గొప్ప; రావంబులన్‌= ధ్వనులచేత; 
దిశలు= దిక్కులు; పిక్కటిల్లన్‌= నిండగా; చెలంగు= ధ్వనించుచున్న; మంగళతూర్యంబులు= మంగళవాద్యాలు; మొరయన్‌= 
('మోగగా; పుణ్య= మనోహరమైన; పాఠక= స్తోత్రపాఠకులయొక్క; రవంబులు= నాదాలు; ఆనంద= ఆనందంతో చేసే; గానంబులు= 
గానాలు; వినుచున్‌= వింటూ; మందిరంబునకున్‌= నిలయానికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అని; చెప్పినన్‌= చెప్పగా; 
వైశంపాయనునకున్‌= వైశంపాయనుడితో; జనమేజయుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు రాజులనందరినీ సంతోషపెట్టి వీడ్కొలిపాడు. కృష్ణుడికి ఉత్తమోత్తమ వస్తువులతో 
కూడిన గొప్ప కానుకలిచ్చి అతడిని దేవుడివలె పూజించాడు. భక్తితో బలరాముడిని పూజించి అతడికి రత్నాలు సమర్పించి 
సంతోషం కలిగించాడు. సాత్యకి మొదలైన యాదవులకందరికీ లోకాతీతాలైన వస్తువులు సమర్పించాడు. తగినరీతిగా 
వీడ్కొలుపగా వారందరూ ద్యారకానగరానికి వెళ్ళిపోయారు. అనేక దేశాలనుండి వచ్చిన జనులను అన్నపానీయాలచేత 
సువర్ల వస్త దానాదులచేత సంతృప్తిపరిచాడు. మంగళవాద్య ధ్వనులు దిక్కులందంతటా నిండగా స్తోత్రపాఠాలూ 
ఆనందగానాలూ వింటూ స్వగృహానికి వచ్చాడు. ఈ విధంగా వైశంపాయనుడు అశ్య్వమేధయాగ వృత్తాంతం వినిపించిన 
తరువాత జనమేజయుడు అతడితో ఇట్టా అన్నాడు. 


ఆ. “అనఘ! మత్పితామహుని యశ్వమేధ యా । గంబు సమయమున. గరంబు విస్త 
యంబు( జేయ( జాలునట్టిది యే మేనిం। గలిగెనేని వినంగ వలతుం జెపుమ! 213 


ప్రతిపదార్థం: అనఘ!= పాపంలేనివాడా!; మత్‌= మాయొక్క; పితామహుని= తాతగారియొక్క; అశ్వమేధయాగంబు= 
అశ్వమేధయాగంయొక్క; సమయమునన్‌= సమయంలో; కరంబు= మిక్కిలి; విస్మయంబున్‌= ఆశ్చర్యం; చేయన్‌+చాలు= 
పుట్టించగలిగిన; అట్టి+అది= అటువంటి సంఘటన; ఏమి+ఏనిన్‌= కలిగితే; వినంగన్‌+వలతున్‌= దానిని వినగోరుతాను; చెపుము+అ= 
చెప్పుము. 


తాత్పర్యం: 'పుణ్యమూర్తీ! మా తాతగారు అశ్వమేధయాగం చేసేటప్పుడు అత్యాశ్చర్యకరమైన సంఘటన ఏదైనా సంభవించి 


ఉంటే దానిని వినగోరుతాను చెప్పుము. 


వ. అని యడిగిన యమ్మహీనాయకునకు వైశంపాయనుం డిట్లనియె. 214 


ప్రతిపదార్థం: అని; అడిగిన, =అడిగినట్టి; ఆ+మహీ= ఆ భూమియొక్క; నాయకునకున్‌= నాథుడికి, రాజునకు; వైశంపాయనుండు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


378 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: అని అడిగిన ఆ రాజుతో వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. 


క. అమ్మెయి( బ్రభూతధనలా । భమ్మున భూమిం గలయట్టి బ్రాహ్మణు లెల్లన్‌ 

సమ్మద మొందంగ హయమే । ధ మ్ముజ్జ్వులభంగి నొప్పె. దత్సమయమునన్‌. 215 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; ప్రభూత= అత్యధికమైన; ధన= ధనంయొక్క; లాభమ్మునన్‌= లాభంచేత; భూమిన్‌= 
భూమియందు; కల+అట్టి= ఉన్నటువంటి; బ్రాహ్మణులు; ఎల్లన్‌= అందరును; సమ్మదము= సంతోషం; ఒందంగన్‌= పొందగా; 
హయమేధమ్ము= అశ్వమేధం; ఉజ్జల= (ప్రకాశిస్తున్న; భంగిన్‌= విధంగా (అసామాన్యంగా అని అర్థం); ఒప్పెన్‌= ఒప్పారింది; 
తద్‌= ఆ; సమయమునన్‌= వేళయందు. 
తాత్పర్యం: ఆ విధంగా భూమండలంలోని (బ్రాహ్మణులందరూ అత్యధిక ధన ప్రాప్తివలన ఆనందించగా అశ్వమేధయాగం 
లోకాతీతంగా నడచింది. ఆ వేళ. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. అఖిల జనములు నచ్చెరువంద ధర్మ। నందనుని మానసమున నానంద మొలయ 
నతనిపై మకరంద ధారాభిశోభి । కుసుమవర్షంబు పెల్లుగ( గురిసె నధిప! 216 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అఖిల= సమస్తమైన; జనములున్‌= జనులు; అచ్చెరువు= ఆశ్చర్యం; అందన్‌= పొందగా; ధర్మ= 
యముడియొక్క; నందనుని= కుమారుడు ధర్మరాజుయొక్క; మానసమునన్‌= మనస్సులో; ఆనందము; ఒలయన్‌= వ్యాపించగా; 
అతనిపైన్‌= అతడిమీద; మకరంద= తేనె; ధారా= జాలుచేత; అభిశోభి= శోభిల్లుతున్న; కుసుమ వర్షంబు= పూలవాన; పెల్టుగన్‌= 
ఎక్కువగా; కురిసెన్‌= కురిసింది. 


తాత్సర్యం: రాజా! సమస్తజనులూ ఆశ్చర్యపడగా ధర్మరాజు మనస్సు ఆనందించగా అతడిమీద తేనె సోనలు జాలువారే 
పూలవాన కురిసింది. 


వ. అట్టియెడ. 217 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


సక్తుప్రస్థచరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట (సం. 14-92-5) 


(ఈక 


ఒక్కబిలంబుననుండి వెల్వడి యొక్క। నకులంబు విప్రజనంబు నడుమ 

నిలిచి 'సక్తుప్రస్థు నలఘు ధర్మంబు నే। మియుంబోల దీ యశ్వమేధ' మనిన 
నవ్విప్రు లతివిసయంబంది యమ్ముంగి(। గను6గొని 'మంత్రవర్తనము. దంత్ర 
గమనికయును వివిధములైన దాన వి । ధులు బహుళ త్యాగములును లోక 


తే. సంస్తుతము లయ్యె; భక్తియు శ్రద్దయును బ్రి। యంబు వినయంబు సురముని హర్ష మావ 
హిల్లంజేసి; నీ వేమిట నిమ్మహాధ్వ। రంబుం గీ డంటి; చెప్పుమ! ప్రస్పుటముగ!' 218 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 379 


ప్రతిపదార్థం: ఒక్క= ఒకానొక; నకులంబు= ముంగిస; ఒక్క= ఒక; బిలంబునన్‌+ఉండి= కన్నంనుండి; వెల్వడి= బయటికి 
వచ్చి; విప్రజనంబు= (బ్రాహ్మణులయొక్క; నడుమన్‌= మధ్య; నిలిచి; ఈ+అశ్వమేధము; ఏమియున్‌= ఏ మాత్రం; సక్తుప్రస్థు= 
సక్తుప్రస్థుడియొక్క; అలఘు= తక్కువకాని, గొప్ప; ధర్మంబున్‌= ధర్మమును; పోలదు; అనినన్‌= అనగా; ఆ+విప్రులు= ఆ 
బ్రాహ్మణులు; అతి= మిక్కిలి; విస్మయంబు= ఆశ్చర్యం; అంది= పొంది; ఆ+ముంగిసన్‌= ఆ ముంగిసను; కనుంగొని= సూటిగా 
చూచి; మం[త్ర= మంత్ర పఠనంయొక్క; వర్తనమున్‌= పద్దతియు; తం(త్ర= కర్మకాండంయొక్క; గమనికయును= విధానమును; 
వివిధములు= రకరకాలు; ఐన= అయిన; దాన= దానాలయొక్క; విధులు= కార్యాలు; బహుళ= అనేకములైన; త్యాగములును= 
త్యాగాలూ; లోక= లోకాలచేత; సంస్తుతములు= మిక్కిలి పొగడబడినవి; అయ్యెన్‌= అయినవి; భక్తియున్‌= భక్తియు; (శ్రద్దయును= 
శ్రద్దయు; ప్రియంబున్‌= (ప్రమయూ; వినయంబున్‌= వినయమూ; సుర= దేవతలయొక్క; ముని= మునులయొక్క; హర్షము= 
సంతోషం; ఆవహిల్లన్‌+చేసెన్‌= కలిగించాయి; నీవు; ఏమిటన్‌= ఏ కారణంచేత; ఈ+మహత్‌= ఈ గొప్ప; అధ్వర్యంబున్‌= 
యజ్ఞమును; కీడు= తక్కువది; అంటి(వి)= అన్నావు; ప్రస్సుటముగన్‌= విస్పష్టంగా; చెప్తుము+అ!= చెప్పుమా! 

తాత్సర్యం: ఒకానొక ముంగిస ఒక కన్నం నుండి బయటికివచ్చి (బ్రాహ్మణులమధ్య ఉండి ఈ అశ్వమేధయాగం 
వీసమంత కూడా సక్తుప్రస్థుడి మహాధర్మాన్ని పోలదు' అని అన్నది. ఈ మాటలు విని బ్రాహ్మణులు ఆశ్చర్యపడ్డారు. 
వారు దానిని సూటిగా చూస్తూ “ఈ యజ్ఞంలో మంత్రపఠనం, కర్మకాండ నిర్వహణం, వివిధ దానకార్యాలు, అనేక 
త్యాగాలు లోకాలచేత ప్రశంసించబడ్డాయి. ధర్మరాజు చూపిన భక్తి శ్రద్దలు, అనురాగం, వినయం; దేవతలకూ, మునులకూ 
wa ( wn ల్ల 9 
హర్షం కలిగించాయి. నీవు ఏ కారణంవలన ఈ మహాయజ్ఞాన్ని లొచ్చు అని అన్నావు. మాకు అర్థమయేటట్టు చెప్పుము 
అని అన్నారు. 


వ. అనుటయు నన్నకులంబు వారల కిట్లనియె. 219 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అనగా; ఆ+నకులంబు= ఆ ముంగిస; వారలకున్‌= వారితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నది. 


తాత్సర్యం: (బ్రాహ్మణులమాటలు విని ఆ ముంగిస వారితో ఈ విధంగా అన్నది. 


సీ, “విను(డు ధర్షక్షేత్ర మన రూఢమైన కు । రుక్షేత్రమునయందు రోషకామ 
విరహితుం డొక మహాద్విజు. డుంఛవృత్తిమై । నుండు; భార్యయు దనయుండు నతని 
af GniKefizQ "౦౦ = || అ g-@" C7 4 ౦౦9 
#°<RE| °°, అద్రి ౫॥ థ* DP (40౧410 °BH<EF: ఊ- 


“| ==, ?eA# ఖం రాగ d#~71* éHH°@ E00 KK E 
APH x థి (ఈ ఆజ” fZHx= ఆయం ౧2498 220 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; ధర్మక్షేత్రము= పుణ్యభూమి; అనన్‌= అనగా; రూఢము+ఐన= పేరుపొందినదైన; 
కురుక్షేత్రమున+అందున్‌= కురుక్షేత్రంలో; రోష= రోషం; కామ= కోరిక; విరహితుండు= లేనివాడు; ఒక= ఒకానొక; మహాద్విజుం 
డు= గొప్ప బ్రాహ్మణుడు; ఉంఛవృత్తిమైన్‌= ఉంఛవృత్తితో, (ఉంఛము జీవికగా కలిగి; పొలాలు మున్నగువాటితో రాలిన గింజలను 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 963 
ప్రతిపదార్థం: ఏమి; కారణమునన్‌; ఇంద్రు, ఖాండవము= ఇంద్రునియొక్క ఖాండవవనాన్ని; అగ్నిదేవుడు; అట్టు; కాల్పన్‌; 
తివిరెన్‌= ప్రయత్నించాడు; విప్రముఖ్య= ఓ బ్రాహ్మణథ్రేష్టా! - వైశంపాయనమహర్షీ! నాకున్‌; దీనిన్‌; వినంగన్‌; వేడుక, అయ్యెన్‌= 
కుతూహలం కలిగింది; ఇదియున్‌= ఈ విషయం కూడా; ఎజుంగన్‌; చెప్తుము+అయ్య= తెలియచెప్పవయ్యా; అనినన్‌. 
తాత్పర్యం: 'ఓ వైశంపాయనమహర్ష! ఏ కారణంచేత ఇంద్రునిఖాండవవనాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా కాల్చ 
ప్రయత్నించాడో వినాలని నాకు కుతూహలంగా ఉన్నది. తెలిసేటట్టు చెప్పండి” అన్నాడు. 


శ్వేతకి యను రాజర్షి వృత్తాంతము (సం.1-215-11 (అను 1-18)) 


వ. జనమేజయునకు వైశంపాయనుండి ట్లని చెప్పె(; దొల్లి శ్వేతకి యనురాజర్ని ఘృతసంపూర్ణదక్షిశానేకాధ్వరుం డయి 
ఆ ca జ 6 
శతవార్షికసత్రయాగంబు సేయ సమకట్టి బుత్విజులం బ్రార్థించిన, బుత్విజులు 'నేము నిరంతర క్లేశంబున కోపము; 
నీ వనవరతయజనశీలుండవు; నీకు నీశ్వరుండ యాజకత్వంబు సేయనోపుంగాని, యొరు లోప' రని విసివి 
పలికిన, నాతండును గైలాసంబున కరిగి, కైలాసవాసు నిఖిలలోకవంద్యు నిందుశేఖరు నీశ్వరు నుద్దేశించి 
యుగ్రతపంబు సేసినం బరమేశ్వరుండు ప్రత్యక్షం బయి వాని కి ట్లనియె. 243 
ప్రతిపదార్థం: జనమేజయునకున్‌= జనమేజయునికి; వైశంపాయనుడు; ఇట్టు+అని= ఈ విధంగా నిర్దేశించి; చెప్పెన్‌; 
తొల్లి= పూర్వం; శ్వేతకి, అను; రాజ+బుషి; ఘృత, సంపూర్ణ దక్షిణా+అనేక+అధ్వరుండు+అయి= నేతితో నిండిన, 
దక్షిణలతో కూడిన అనేక యజ్ఞాలు కలవాడై; శత, వార్షిక సత్రయాగంబు= నూరుసంవత్సరాలు సత్రయాగం; చేయన్‌= 
చేయటానికి; సమకట్టి= పూనుకొని; బుత్విజులన్‌= యజ్ఞంచేయించే (బ్రాహ్మణులను; ప్రార్థించినన్‌= వేడగా; బుత్విజులున్‌= 
యజ్ఞంచేయించే విప్రులు ; ఏము= మేము; నిరంతర, క్షేశంబునకున్‌= ఎడతెగని కష్టానికి; ఓపము= ఓర్చుకోలేము; నీవు; 
అనవరత, యజన, శీలుండవు= నీవు ఎల్లప్తుడు యజ్ఞం చేసే స్వభావం కలవాడవు; నీకున్‌, ఈశ్వరుండు+అ= శివుడే; 
యాజకత్వంబున్‌= యజ్ఞం చేయంచే పని; చేయన్‌+ఓపున్‌+కాని= చేయకలడు కాని; ఒరులు= ఇతరులు; ఓపరు+అని= 
చేయ లేరని; విసివి= విసుగుచెంది; పలికినన్‌= మాట్లాడగా; ఆతండును= ఆ శ్వేతకియు; కైలాసంబునకున్‌; అరిగి= వెళ్ళి; 
కైలాస, వాసున్‌= కైలాసంలో నివసించేవాడిని; నిఖిల, లోక, వంద్యున్‌= అన్నిలోకాలకు పూజ్యుడైనవాడిని; ఇందు, శేఖరున్‌= 
చంద్రుని సిగదండగా కలవాడిని; ఈశ్వరున్‌= శివుడిని; ఉద్దేశించి= గురించి; ఉగ్ర, తపంబు= భయంకరమైన తపస్సు; 
చేసినన్‌= చేయగా; పరమ+-ఈశ్వరుండు; (ప్రత్యక్షంబు+అయి= సాక్షాత్కరించి; వానికిన్‌= శ్వేతకికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: జనమేజయునకు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు - పూర్వం శ్వేతకి అనే రాజర్షి సమృద్దిగా 
నేతితో, దక్షిణలతో అనేకయజ్ఞాలు చేసి, నూరుసంవత్సరాలు చేసే సత్రయాగాన్ని చేయటానికి పూనుకొన్నాడు. ఆ 
యాగం చేయించే బ్రాహ్మణులను ప్రార్థించగా, వాళ్ళు - 'మేము ఎడతెగని శ్రమకు ఓర్వలేము. నీవు ఎల్లప్పుడు 
యజ్ఞం చేసే స్వభావం కలవాడివి. ఈశ్వరుడే నీ యజ్ఞానికి బుత్విక్కుగా ఉండి దాన్ని చేయించగలడు కాని 
ఇతరులకు అది సాధ్యం కాదు” - అని విసుగుతో అన్నందువలన శ్వేతకి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కైలాసవాసుడు, 
సకలలోకపూజ్యుడు, చంద్రశేఖరుడు అయిన శివుడినిగూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు. పరమేశ్వరుడు (ప్రత్యక్షమై 
అతనితో ఇట్లా అన్నాడు. 


క. “శ్వేతకి! నీతపమున కే. । బ్రీతాత్ముండ నయితి; నీకు బ్రియ మెయ్యది వి 
ఖ్యాతముగ నిత్తు దానిన; |; యాతతమతి వేండు' మనిన నన్నరపతియున్‌. 244 


380 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ఏరుకొని తినటం ఉంఛవృత్తి; ఉండున్‌= (బ్రతుకుతుండేవాడు; భార్యయున్‌= భార్యయూ; తనయుండున్‌= కుమారుడూ; అతని= 
కొడుకుయొక్క; పత్నియున్‌= భార్యయూ-కోడలు అని అర్థం; సహచర భావంబున్‌= సాహచర్యమును; ఒంది= పొంది, తోడుగా 
ఉండి; వర్తింతురు= నడచుకొందురు; అట్టులు= ఆ విధంగా; తపస్‌= తపస్సు అనెడి; శ్రీ= సంపద; వెలుంగన్‌= (ప్రకాశించగా; 
ఉన్న= ఉండిన; ఎడన్‌= వేళయందు; పులుపంటలు= గడ్డికాడలవలె ఉండే మొక్కలనుండి పండిన పంటలు, వరి గోధుమలు 
మొదలైనవి; అన్నియున్‌= అన్నియూ; అత్యంత= మిక్కిలి; వికలంబు= నశించినవి; కాన్‌= అయ్యేటట్టుగా; అనావృష్టి= వర్షం 
లేకుండటం అనే; దోషము= బాధ; ఆవహిల్లినన్‌= కలుగగా; అతనికిన్‌= సక్తుప్రస్థునకు; ఆహారము= తిండి; ఒనరన్‌+చేసికొనుట= 
సమకూర్చుకొనటం; దుర్భటము= అసాధ్యమైనది; అయి; చెల్లుచున్‌+ఉండన్‌= కొనసాగుతుండగా; తారు= వారు; నలువురున్‌= 
నలుగురును; చని= వెళ్ళి; తృణధాన్యము= విత్తకుండ గడ్డివంటి మొక్కలనుండి పుట్టు ధాన్యం, నివ్వరి మొదలైనవి; అల్పము= 
కొంచెం; ఏతీకొని= ఏరుకొని; వత్తురు= వస్తారు; ఆ(కలి= దానిచేత ఆకలి; తీఅక+ఉండున్‌= పోలేదు. 


తాత్సర్యం: |బ్రాహ్మణులారా! వినండి. పుణ్యభూమిగా ప్రసిద్ధికెక్కిన కురుక్షేత్రంలో ఒక గొప్ప బ్రాహ్మణు డున్నాడు. 
అతడు కోపతాపాలు లేనివాడు. కోరికలు లేనివాడు. పొలాలలో రాలిన గింజలు ఏరికొని తినేవాడు. అతడికి భార్యా 
కొడుకూ కోడలూ తోడుగా ఉంటారు. తపస్సే అతడికి సంపద. ఇట్టా ఉండగా ఒకసారి వానలు కురవలేదు. వరి 
గోధుమపంటలన్నీ బుగ్గి అయిపోయాయి. అతడికి తిండి దొరకటమే అసాధ్యమైనది. అతడూ, అతడి ఇల్లాలూ, 
కొడుకూ, కోడలూ నలుగురూ వెళ్ళి నివ్వరిధాన్యం ఏ కొంచెమో ఏరుకొని వస్తారు. దానివలన వారి ఆకలి తీరటం 
లేదు. 


వ. అట్టియెడ నొక్కనా. డయ్యందటును రేపు దొడంగి పడమటి జామునకు వెదకి తెచ్చిన పూరి కొలుచు 
ప్రస్థమాత్రంబు సక్తు వయ్యెం; గర్తవ్యానుష్టానంబులు నడపి యనంతరంబ యాకుంచెండు పేలపిందియు. 
జెజిమానెండుగా నలువురును సమంబుగా( బంచికొని యుపయోగించువారై యున్న సమయంబున. 221 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన; ఒక్కనాండు= ఒకరోజు; ఆ+అందణును= ఆ నలుగురునూ; రేపు= ఉదయం; 
తొడంగి= మొదలుకొని; పడమటి జామునకున్‌= (ప్రొద్దు పడమటికి వాలిన వేళదాక; వెదకి= వెతికి; తెచ్చిన; పూరికొలుచు= 
తృణధాన్యం, నివ్వరివడ్డు మొదలైనవి; (ప్రస్థమా(త్రంబు= నాలుగు మానికల కొలది (నాలుగు మానికల కొలత పా(త్రకు, (ప్రస్థము 
అని పేరు. దీనిని తెలుగులో కుంచము అంటారు); సక్తువు= పేలపిండి; అయ్యెన్‌= అయింది; కర్తవ్య= శా(స్తోక్త కర్మముల 
యొక్క; అనుష్టానంబులు= చేయుటలు; నడపి; అనంతరంబు+అ= తరువాతనే; ఆ+కుంచెండు= ఆ నాలుగు మానికల; 
పేలపిండియున్‌= పేలపిండియు; చెటి= ఒక్కొక్కరికి; మానెండు= మానిక కొలది; కాన్‌= వచ్చేటట్టుగా; నలువురును= నలుగురును; 
సమంబు+కాన్‌= సమానంగా; పంచికొని; ఉపయోగించువారు= ఉపయోగించుకొనటానికి సిద్దంగా ఉన్నవారు; ఐ= అయి; ఉన్న 
సమయంబునన్‌= ఉన్నప్పుడు. 


తాత్సర్యం: ఒకనాడు వారు నలుగురూ ఉదయంనుండి (ప్రొద్దు పడమటికి వ్రాలేదాకా తృణధాన్యం వెదకి తెచ్చారు. 
అది నాలుగు మానికల పేలపిండి అయింది. ప్రతిదినమూ చేసే శా(స్తోక్త కర్మములనన్నిటినీ చేసిన తరువాత వారు 
నలుగురూ ఆ కుంచెడు పేలపిండిని తలకొకమానెడు సమానంగా పంచుకొని ఉపయోగించుకొనటానికి సిద్దంగా 
ఉన్నప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 381 
యముడు సక్తుప్రస్థునికడ కతిథియై వచ్చుట (సం.14-93-11) 


తే. అతిథి యొక్కధరామరుం డరుగుదెంచె.;। గని ప్రియంబున వా రెదుర్కొని సభక్తి 

కముగం బర్హశాలాభ్యంతరమున కతనిం। దోడికొనిపోయి యాసనస్టునిగం జేసి. 222 
ప్రతిపదార్థం: అతిథి= భోజన సమయానికి వచ్చినవాడైన, బాటసారి అయిన; ఒక్క= ఒకానొక; ధరా+అమరుండు= భూమియందు 
దేవత, బ్రాహ్మణుడు; అరుగుదెంచెన్‌= వచ్చారు; వారు= ఆ నలువురు; కని= చూచి; ప్రియంబునన్‌= సంతోషంతో; ఎదుర్కొని= 


ఎదురుగా వెళ్ళి; సభక్తికముగన్‌= భక్తితో కూడి ఉండేటట్లుగా; అతనిన్‌= అతడిని; పర్లశాలా= పర్లశాలయొక్క; అభ్యంతరమునకున్‌= 
లోపలికి; తోడికొనిపోయి= తీసికొనిపోయి; ఆసనస్టునిగన్‌= పీఠమున ఉన్నవాడినిగా; చేసి= చేసి. 


తాత్పర్యం: బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడు ఆ సమయానికి వచ్చాడు. వారు నలుగురూ చూచి సంతోషంతో 
అతడికి ఎదురుగా వెళ్ళి అతడిని పర్గశాలలోనికి తీసికొనిపోయి పీటమీద కూర్చుండబెట్టి. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. అడుగులు గడ్డి ప్రీతి యెసలారంగ6 దద్దయు నెమ్మి బలి; ర 
౧” యణ 

ప్పుడు మది పల్లవింప మునిపుంగవు. డాతని కాత్మభాగ మె 

క్కుడగు వినీతి( జూపి 'బుధకుంజర! నిర్దురితార్దనంబునం 

బడసిన యట్టి సక్తువు; కృపారతి నాంకలి దీనం దీర్వవే!” 223 
ప్రతిపదార్థం: అడుగులు= పాదాలు; కడ్గి= కడిగి; ప్రీతి= సంతోషం; ఎసలారంగన్‌= అతిశయించగా; తద్దయున్‌= మిక్కిలి; 
నెమ్మిన్‌= ప్రీతితో; పల్కిరి= మాటాడారు; అప్పుడు= ఆ సమయంలో; మునిపుంగవుండు= మునిశ్రేష్టుడు; ఎక్కుడు= అధికమైన; 
వినీతిన్‌= వినయంతో; ఆత్మభాగము= తనవంతుగా వచ్చిన పేలపిండిని; చూపి= చూపించి; మది= అతిథియొక్క, మనస్సు; 
పల్లవింపన్‌= రక్తి పొందగా, సంతోషించగా; బుధకుంజర!= (బ్రాహ్మణ శ్రేష్టా!, పండిత శ్రేష్టా; నిర్‌+దురిత= పాపంలేని; ఆర్జనంబునన్‌= 
సంపాదనంలో; పడసిన+అట్టి= పొందినటువంటి; సక్తువు= పేలపిండి; కృపా= దయయందలి; రతిన్‌= ఆసక్తితో; దీనన్‌= ఈ 
పేలపిండితో; ఆంకలి= ఆకలి; తీర్పుము+ఏ!= తీర్చుకొనుమూ! 


తాత్పర్యం: ఆ నలుగురూ బాటసారి కాళ్ళు కడిగి పరమ ప్రీతితో కుశల సంభాషణం నడిపారు. అప్పుడు ముని'శ్రేష్పుడు 
తనవంతుకు వచ్చిన సేలపిండిని వినయంతో చూపి బ్రాహ్మణ (శ్రేష్టా! ఈ పేలపిండి పాపంచేసి సంపాదించినది 
కాదు. దీనితో ఆకలి తీర్చికొనుము. 


నిశేషం: (తీర్చవే-తీర్పుము+ఏ= ఏదాదు లనుప్రయుక్తంబులగునపుడు మజ్టునకు వుజిరుజి యగు. బా. వ్యాక్రి.34) 


వ. అని సమర్పణంబు చేసిన నమ్మహీసురోత్తముం డాసక్తు వుపయోగించె; దాన నతండు తృప్తిం బొందకునికి 
యమ్ముని గనుంగొని 'యేమిట నితండు తృప్తుం డగు? నెట్లు చేయుదు నొకో' యను విచారంబు వొడమి 
డోలాయమాన మానసుం డయ్యెం; దదీయభార్య తదింగితం బూహించి యతనితోడ. 224 

ప్రతిపదార్థం: అని; సమర్పణంబు చేసినన్‌= సమర్పించగా; ఆ+మహీసుర= ఆ (బ్రాహ్మణులయందు; ఉత్తముండు= శ్రేష్టుడు; 


ఆ సక్తువు= ఆ పేలపిండిని; ఉపయోగించెన్‌= తిన్నాడు; దానన్‌= తనవంతు పేలపిండిచేత; అతండు= ఆ బ్రాహ్మణుడు; 
తృప్తిన్‌= తృప్తిని; పొందక; ఉనికి= ఉండటం; ఆ ముని; కనుంగొని= చూచి; ఏమిటన్‌= దేనిచేత; ఇతండు= ఇతడు; తృప్తండు= 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


తృప్తిపొందినవాడు; అగున్‌= బౌతాడు; ఎట్టు= ఏ విధంగా; చేయుదున్‌+ఒకో?= తృప్తిపరతును? (ఒకో ఇచ్చట ్రశార్థకము); 
అను= అనే; విచారంబు= ఎటూ తోచని స్థితి; పొడమి= కలిగి; డోలాయమాన= ఆందోళనపడుతున్న; మానసుండు= మనస్సు 
కలవాడు; అయ్యెన్‌= అయినాడు; తదీయ= అతడియొక్క; భార్య; తద్‌= అతడియొక్క; ఇంగితంబు= మనస్సులోని అభిప్రాయం; 
ఊహించి= ఊహించి తెలిసికొని; అతనితోడన్‌= అతడితో. 


తాత్పర్యం: ఆ ముని ఈ విధంగా అని తనవంతు పేలపిండిని సమర్పించాడు. ఆ బ్రాహ్మణుడు ఆ పిండిని 
తిన్నాడు. కాని, అతడికి తృప్తి కలుగలేదు. దీనిని గమనించి ఆ ముని “దేనివలన ఇతడు సంతృప్పుడౌతాడు ఏ విధంగా 
ఇతడికి తృప్తి కలిగించాలి?” అని దిక్కు తోచని స్థితివలన మనస్సులో ఆందోళన పడ్డాడు. అప్పుడు అతడి భార్య 
అతడి మనస్సులోని అభిప్రాయం తెలిసికొని. (తరువాతి పద్యంతో అన్వయం) 


క్ర 'నాపాలి సక్తు విచ్చెద; । నీ పురుషునిం దృష్తు( జేయు మీ!’ వనిన నతం 

డా పొలంతి డప్పియును సం । దీపిత జఠరాగ్నియైన తెజింగును గనుచున్‌. 225 
ప్రతిపదార్థం: నా పాలి సక్తువు= నా భాగం పేలపిండిని; ఇచ్చెదన్‌= సమర్పిస్తాను; ఈవు= నీవు; ఈ పురుషుని= ఈ (బ్రాహ్మణుడిని; 
తృప్తున్‌= తృప్తి కలవాడినిగా; చేయుము; అనినన్‌= అనగా; అతండు= ఆ ముని; ఆ పొలంతి= ఆ స్త్రీ భార్య; డప్పియును= 
ఆయాసమునూ; సందీపిత= మిక్కిలి, మండుచున్న; జఠర+అగ్ని= ఆకలిచిచ్చు; ఐన= కలదైన; తెజంగును= స్థితియూ; కనుచున్‌= 
కనులారా చూస్తూ, 
తాత్సర్యం: 'నా వంతు పేలపిండి సమర్పిస్తాను. మీ రీ బ్రాహ్మణుడిని తృప్తిపరచండి' అని అన్నది. అప్పుడు ఆ ముని 
తన భార్య ఆయాసమూ, ఆకలిచిచ్చునూ కనులారా చూస్తూ, (తరువాతి వచనంతో అన్వయం) 
వ. ఇట్లనియె. 226 
ప్రతిపదార్థం: (ఇట్టు+అనియెన్‌) 
తాత్పర్యం: ఈ విధంగా అన్నాడు. 
క. “'మృగములుం బక్షులు లోనుగ(। దగు నాహారములు దెచ్చి తమ ప్రియలకు నిం 

పుగ నిచ్చు; నాకుంగొనంగాం। దగునె భవద్దోజ్య మైన ద్రవ్యము సాధ్వీ! 227 
ప్రతిపదార్థం: సాధ్వీ!= ఉత్తమాంగనా!; మృగములున్‌= జంతువులూ; పక్షులున్‌= పక్షులూ; లోనుగన్‌= మొదలైనవి కూడా; 
తగు= తగిన; ఆహారములు; తెచ్చి= వెదకి తెచ్చి; తమ= తమయొక్క; ప్రియలకున్‌= భార్యలకు; ఇంపుగన్‌= (ప్రీతి కలుగగా; 


ఇచ్చున్‌= పెట్టుతాయి; భవత్‌= నీచేత; భోజ్యము= భుజింపదగినది; ఐన= అయిన; (ద్రవ్యము= పదార్థం; నాకున్‌= నాకు; కొన 
గాన్‌= పుచ్చుకొనగా; తగును+ఎ?= తగునా? 


తాత్సర్యం: 'ఉత్తమాంగనా! నోరు లేని జంతువులూ పక్షులూ వెదకి తెచ్చిన తిండి ప్రేమతో తమ భార్యలకు 
పెట్టుతున్నాయి. అటువంటప్పుడు నీవు భుజించదగిన పదార్ధాన్ని నేను తీసికొనటం తగునా? 
వ. స్త్రీసంతోషించు తెలం, గాస పడని మనసు గలుగునట్టి యధముం డి 

చో సడి గను( జని యచ్చో । గాసింబడు జముని భటులు గాజియ వెట్టన్‌'. 228 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 383 


ప్రతిపదార్థం: (స్త్రీ; సంతోషించు= సంతోషించే; తెణంగు= తీరును; ఆసపడని= కోరని; మనసు; కలుగు+అట్టి= కలిగినట్టి; 
అధముండు= నీచుడు; ఇచ్చోన్‌= ఈ లోకంలో; సడిన్‌= అపకీర్తిని; కనున్‌= పొందుతాడు; చని= మరణించి; అచ్చోన్‌= ఆ 
లోకంలో, నరకలోకంలో; జముని= యముడియొక్క; భటులు; కాజియ+పెట్టన్‌= హింసించగా; గాసిన్‌+పడున్‌= బాధపొందుతాడు. 


తాత్పర్యం: తన భార్య సంతోషించేతీరు కోరని నీచుడు ఈ లోకంలో అప్రతిష్ట పాలవుతాడు. నరకలోకంలో 
యమభటులు హింసిస్తుంటే బాధపడతాడు.” 


వ. అనిన విని యవ్వనిత యతని వదనంబునం జూడ్కినిలిపి. 229 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని; ఆ+వనిత= ఆ స్త్రీ - మునిభార్య; అతని= మునియొక్క; వదనంబునన్‌= ముఖమునందు; 
చూడ్కి= చూపు; నిలిపి= పెట్టి. 
తాత్సర్యం: ఆ మాటలు విని మునిపత్ని అతడి ముఖాన్ని సూటిగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. “పతియ చుట్టంబు. బక్కంబు( బతియ చెలియు€। బతియ తల్లియు. దండ్రియు.( బతియ గురువు 

బతియ దైవంబు గావున నతనిపని యొ । నర్దుటయం జూవె ధర్మంబు నాతి కరయ. 230 
ప్రతిపదార్థం: అరయన్‌= పరిశీలించగా; నాతికిన్‌= (స్త్రీకి; పతి+అ= భర్తయే; చుట్టంబున్‌= చుట్టమూ; పక్కంబున్‌= తోడూ; 
పతి+అ= మగడే; చెలియున్‌= మి(త్రుడూ; పతి+అ= నాథుడూ; తల్లియున్‌= తల్లియూ; తండ్రియున్‌= తండ్రియూ; పతి+అ= 
భర్తయే; గురువున్‌= గురువు; పతి+అ= నాథుడే; దైవంబు= దేవుడు; కావునన్‌= కావున; అతని= భర్తయొక్క; పని; ఒనర్చుట+అ= 
చేయుటే; ధర్మంబు= ధర్మం; చూవె!= సుమా!. 
తాత్సర్యం: “స్త్రీకి చుట్టమైనా, తోడైనా, మిత్రుడైనా, తల్లి అయినా, తండ్రిఅయినా, గురువు అయినా, దేవుడైనా, 
భర్తయే. కాబట్టి ఆమెకు మగనిపని చేయటం ధర్మం. 


విశేషం: ఈ పద్యం యథాతథంగా నిర్వచనోత్తర రామాయణంలో (ఆ. 9. పద్య 29) ఉన్నది. 
వ. అట్టుంగాక. 231 
తాత్సర్యం: అదియును గాక (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మానితగుణ! నీ వా(కలి । తో నుండంగ నేటిపాలు; దోషం బిది; యి 
ట్లే నాహారము గొందునె?;। యీ నిర్మలమతికి దీని ని మ్ముచిత విధిన్‌.' 232 


ప్రతిపదార్థం: మానిత= గౌరవించబడిన; గుణ= సుగుణాలు కలవాడా!; నీవు; ఆంకలితోన్‌= ఆకలితో; ఉండ(గన్‌= 
బాధపడుతుండగా; ఏటి పాలు?= భాగ మేమిటి?; ఇది= ఈ భాగమును అనుభవించటం; దోషంబు= పాపం; ఇట్టు= ఈ 
విధంగా, నీవు ఆకలితో బాధపడుచుండగా ఈ విధంగా భాగము తీసికొని; ఏను= నేను; ఆహారము= తిండి; కొందును+ఎ?; 
దీనిన్‌= నా వంతు పేలపిండిని; ఉచిత విధిన్‌= తగిన ధర్మం (ప్రకారం; ఈ నిర్మల= ఈ మచ్చలేని; మతికిన్‌= మనస్సు 
కలవాడికి; ఇమ్ము= అర్పించుము. 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సద్గుణ సంపన్నా! నీవు ఆకలితో మలమలమాడుతుండగా నాకు భాగమేమిటి? భాగాన్ని తీసికొనటం 
పాపం కదా? ఈ విధంగా నేను తిండి తింటానా? నావంతు పేలపిండిని ధర్మప్రకారం మచ్చలేని మనస్సు కలిగిన ఆ 
(బ్రాహ్మణుడికి అర్పించుము.” 
చ. అని తనసక్తు విచ్చిన బ్రియమ్మున నమ్ముని యమ్మహాద్విజుం 

గనుంగొని 'డప్పి వో దిదియు. గైకొను' మన్న నతండు ప్రీతి నె 

కొన భుజియించి వెండియును గూర6డ తృప్తి; దదంతరంగముం 

గను(గొని యత్తపస్విపతి గ్రమ్మణ నెమ్మది జింత నొందినన్‌. 233 
ప్రతిపదార్థం: అని; తన; సక్తువు= పేలపిండి; ఇచ్చినన్‌= అర్చించగా; ప్రియమ్మునన్‌= సంతోషంతో; ఆ+ముని= ఆ ముని; 
ఆ+మహా= గొప్ప; ద్విజున్‌= బ్రాహ్మణుడిని; కనుంొని= చూచి; డప్పి= ఆకలివలన కలిగిన బడలిక; పోదు= పోలేదు; ఇదియున్‌= 
ఈ పేలపిండి కూడా; కైకొనుము= స్వీకరించుము; అన్నన్‌= అనగా; అతండు= ఆ అతిథి; ప్రీతి= ఆనందం; నెక్కొనన్‌= 
కలుగగా; భుజబియించి= తిని; వెండియును= మరియునూ; తృప్తిన్‌= తృప్తిని; కూరండు+అ= పొందనే పొందడాయెను; ఆ+తపస్వి= 
ఆ మునియొక్క; పతి= నాథుడు, మునిరాజు; తద్‌= ఆ అతిథియొక్క; అంతరంగమున్‌= మనస్సును; కనుంగొని= (గ్రహించి; 
(క్రమ్మజన్‌= మరల; నెమ్మదిన్‌= మనస్సులో; చింతన్‌= విచారాన్ని; ఒందినన్‌= పొందగా. 
తాత్పర్యం: అని మునిపత్ని తనవంతు పేలపిండి ఇచ్చింది. అప్పుడు ముని ఆ బ్రాహ్మణుడిని చూచి 'మీ ఆకలి 
తీరనట్టున్నది. దీనిని కూడా స్వీకరించండి” అని అన్నాడు. ఆ అతిథి దానిని తిని కూడా తృప్తిని పొందనే పొందలేదు. 
మునినాథుడు అతడి మనస్సును [గ్రహించి మరలా విచారం పొందగా. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. తదీయ తనయుండు తద్దశావిశేషం బెటింగి. 234 
ప్రతిపదార్థం: తదీయ= ఆ మునియొక్క; తనయుండు= కుమారుడు; తద్‌= ఆ; దశావిశేషంబు= అధికమైన దుఃఖస్ఫితిని; 
ఎటీంగి= (గ్రహించి. 
తాత్సర్యం: ఆ మునీశ్వరుడి కుమారుడు తండ్రి శోచనీయస్థితిని గ్రహించి. (తరువాతి పద్యంతో అన్వయం) 
సీ. తనపాలి సక్తువు(దండ్రికిం జూపి 'యీ। యతిథిం దృష్తుని( జేయు మనఘ! దీనం 
దనయుండు దండ్రి చిత్తమున నెక్కొనిన కృ । త్యం బాచరించుట యర్హధర్మ; 
ఈల ల 


మన విని యమ్మహాముని 'యెంత ప్రాయంబు । చనినను విను జనకునకు సుతుడు 
బాలుండ; యాంకలి బాలుర కగ్గల; | మట్టు గావున నిది యనుచితంబు); 


తే.  నావుడును'దాన పుత్తు( డనంగ విందు; । నన్ను: గాచుట యరయంగ నిన్ను! గాచి 
కొనుట; యిప్పిండి యమ్మహాత్మునకు నిచ్చి । కావవే! నన్సు(; గారుణ్యభావితాత్త!' 235 


ప్రతిపదార్థం: తన= తనయొక్క; పాలు= భాగమైన; సక్తువున్‌= పేలపిండిని; తండ్రికిన్‌= తండ్రికి; చూపి; అనఘ!= పాపరహితుడా!; 
దీనన్‌= ఈ పేలపిండితో; అతిథిన్‌= అతిథిని; తృప్తున్‌= తృప్తిగలవాడినిగా; చేయుము; తనయుండు= కుమారుడు; తం(డ్రి= 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 385 


తండ్రియొక్క; చిత్తమున్‌= మనస్సులో; నెక్కొనిన= గట్టిగా ఉండిన; కృత్యంబు= పని; ఆచరించుట= చేయటం; అర్హ= తగిన; 
ధర్మము; అనన్‌= అనగా; విని; ఆ+మహా= గొప్పు; ముని; విను= వినుము; ఎంత; ప్రాయంబు= వయస్సు; చనినను= కడచినను; 
జనకునకున్‌= తండ్రికి; సుతు(డు= కుమారుడు; బాలుండు+అ= బాలుడే; బాలురకున్‌= బాలకులకు; ఆ(కలి= ఆకలి; అగ్గలము= 
ఎక్కువ; అట్టు+కావునన్‌= ఆ కారణంచేత; ఇది= నీ పిండితో అతిథిని తృప్తిపరచుట; అనుచితంబు= తగినది; నావుడును= 
అని అనగా; తాను+అ= తానే, తండ్రియే; పు(త్రుడు= కుమారుడు; అనంగన్‌= చెప్పగా; విందున్‌= వింటాను; నన్నున్‌= నన్ను; 
కాచుట= కాపాడటం; అరయంగన్‌= పరిశీలించగా; నిన్నున్‌= నిన్ను; కాచికొనుట= అధర్మంవలన కాపాడుకొనటం; ఈ పిండి= 
ఈ పేలపిండి; ఈ మహా= గొప్ప; ఆత్మునికిన్‌= మనస్సు కలవాడికి; ఇచ్చి; కారుణ్య= దయచేత; భావిత= పొందబడిన; ఆత్మ= 
ఆత్మకలవాడా?; నన్నున్‌= నన్ను; కావవే!= కాపాడుమా! 


తాత్పర్యం: మునికుమారుడు తన పేలపిండిని తండ్రికి చూపి ' పుణ్యపురుషా! ఈ పిండిచేత అతిథిని తృప్తిపరచుము. 
తండ్రి చేయదలచిన పనిని చేయటం కుమారుడి ధర్మం” అని అన్నాడు. అప్పుడు ముని కొడుకుతో 'కుమారుడు 
ఎంత పెద్దవాడయినా అతడు తండ్రికి బాలుడుగానే కనబడతాడు. బాలురకు ఆకలి ఎక్కువ. కావున నీ పేలపిండి 
తీసికొనటం తగనిపని' అని పలికాడు. అప్పుడు మునికుమారుడు 'తండ్రియే కుమారుడు అని వేదం చెప్పుతున్నది 
కదా! ఆలోచించగా నన్ను కాపాడటం నిన్ను కాపాడుకొనటమే. దయాంతరంగా! ఈ పిండి ఈ మహాత్ముడికి ఇచ్చి 
నన్ను కాపాడుము”. 


విశేషం: తాన పుత్రుం డనంగ విందు - తండ్రియే కుమారుడు, తండ్రియే కుమారుడుగా జన్మిస్తాడని వేదం చెప్పుతున్నది. 
ఆదిపర్వంలో (ఆశా. 4-85) శకుంతల దుష్యంతుడితో “పురుషుండు భార్యయందు. (బవేశించి గర్భమున బు(త్రుండై తాన 
యుద్భ విల్లు గాన “నజ్ఞాదజ్ఞాత్సంభవసి” యనునది యాదిగాయగల వేదవచనంబుల యందును జనకుండును బు(త్రుండును 
నను భేదంబు లేదు” అని చెప్పును. 

సంస్కృతభారతంలో ఈ సందర్భాన 

“వేదేప్పుసి వదన్తీమం మ(న్రవాదం ద్విజాతయః। 

జాతకర్మణి పుత్రాణాం తవాపి విదితం తథా ॥ 

“ఆజ్ఞాదజ్ఞా తృంభవసి హృదయా దభిజాయసే। 

ఆత్మా వై పుత్రనామాసి స జీవ శరదః శతమ్‌॥ 

“పోషోహి త్వదధీవో మే సంతాన మపి చాక్షయమ్‌। 

తస్మాత్‌ త్వం జీవ మే వత్స సుసుఖీ శరదాం శతమ్‌” 


అనే శ్లోకాలు గలవు. వీటిని శకుంతలయే చెప్పినది. (భండార్కర్‌ ఓరియంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మహాభారత ప్రతి. అధ్యా 68. న్ద్త 
61.62.63). 

బ్రాహ్మణులు పుత్రుల జాతకర్మములందు వేదములందలి మంత్రసమూహమును ఇట్టు పఠింతురు. నీకు నవి చక్క 
గాం దెలిసినట్టివే. అవి ఏవనగా? - నా యొక్కొక్కయంగమునుండి నీవు జనించియున్నావు. నా హృదయము నుండియు 
నెక్కుడు గాంగలిగి యున్నావు. పుత్రు డను పేరు గల నేనేయై నీ వున్నావు. అట్టి నీవు నూజేండ్డు జీవించి యుండుము. నా 
పోషణము నీ వలననే కలుగవలసి యున్నది. నా సంతానమును నీ వలననే మాయకుండవలసి యున్నది. కాబట్టి నా పుత్రా! అట్టి 
నీవు నూరేండ్లు సుఖముగా జీవించి యుండుమా! (దేవరాజ సుధీమణి (ప్రణీతము; ఆదిపర్వము ద్వితీయభాగము. పుటలు 
524-525 ఆర్‌. వెంకటేశ్వర్‌ అండ్‌ కంపెనీవారి (ప్రతి. 1926). 


386 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. అనినం గొడుకు మాటలకు నమ్మహితాత్ముండు ప్రీతాత్ముండై యాసక్తు వాయతిథి కిచ్చినం బుచ్చికొని యతం 
డుపయోగించె; దానను నాలి వోని తెజంగు దో చిన నయ్యంచిత వ్రతునిడెందంబు గుందు నొందినం 
గోడలు తదాకార ప్రకారంబు గని తనయంశంబైన పిండి మామముందటికిం దెచ్చి. 236 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; కొడుకు= కొడుకుయొక్క; మాటలకున్‌= మాటలకు; ఆ+మహిత= గౌరవించబడిన, గొప్పది 
అయిన; ఆత్ముండు= ఆత్మకలవాడు; పీత= సంతోషించిన; ఆత్ముండు+ఐ= ఆత్మకలవాడై; ఆ సక్తువు= ఆ పేలపిండిని; ఆ 
అతిథికిన్‌= ఆ అతిథికి; ఇచ్చినన్‌= అర్పించగా; పుచ్చికొని= స్వీకరించి; అతండు= అతడు; ఉపయోగించెన్‌= తిన్నాడు; దానను= 
దానిచేత కూడా; ఆంకలి= ఆకలి; పోని= తీరని; తెజంగు= వాలకం; తోంఛినన్‌= కనబడగా; ఆ+అంచిత= గౌరవించబడిన; 
(వ్రతుని= సదాచారం కలిగినవాడియొక్క; డెందంబు= హృదయం; కుందున్‌= విచారం; ఒందినన్‌= పొందగా; కోడలు; తద్‌= ఆ 
మునిశ్వరుడియొక్క; ఆకార= హృదయభావాలను సూచించే ముఖ వికారముయొక్క; ప్రకారంబు= విధం; కని= చూచి; తన= 
తనయొక్క; అంశంబు= భాగం; ఐన= అయిన; పిండి= పిండిని; మామ= మామయొక్క; ముందటికిన్‌= ముందుకు; తెచ్చి= 
పెట్టి. 


తాత్సర్యం: ఈ విధంగా అనిన కొడుకు మాటలకు ఆ మహాత్ముడు సంతోషించి అతడి పేలపిండిని అతిథికి 
సమర్పించాడు. అతిథి దానిని తిన్నాడు కాని, అతడి ఆకలి తీరలేదు. ఇది చూచి మునీశ్వరుడు హృదయతాపం 
పొందాడు. ఆ తాపాన్ని సూచించే అతడి ముఖాకృతిని కోడలు చూచింది. ఆమె తన వంతు పిండిని మామగారిముందు 
పెట్టి. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, “ఇదియును నతిథికి నిం) డన్న 'నక్కట! యాంకటం దలరి నీ యంగకములు 
శిథిలంబు లైనవి; చేడ్చడి యున్నది । చిత్తంబు; దీనిం బుచ్చికొని నిన్ను 
డప్పితో నుండంగ నెప్పాటం జూడంగ । లాండ నే ననుడు నాలలన 'మీరు 
మద్దురు గురులరు; మహిత శుశ్రూషకు(। గాదె ప్రాణములు నంగములు. గలిమి; 


తే. విహితమిటు సేంత నా; కనువృత్తి శీల(। గాంగం జేయుండు నన్ను మీ కరుణ యలరి 
ననిన సంయమివరు( డియ్యకొని యతనికి । నచ్చెలువపాలి సక్తువు నర్జి నిచ్చె. 237 


ప్రతిపదార్థం: ఇదియును= దీనినికూడా; అతిథికిన్‌= అతిథికి; ఇండు= సమర్పించుడు; అన్నన్‌= అనగా; అక్కట!= అయ్యో!; 
నీ= నీయొక్క; అంగకములు= సుకుమారమైన అవయవములు; ఆంకటన్‌= ఆకలిచేత; తలరి= సత్తువ కోల్పోయి; శిథిలంబులు= 
సడలినివి; ఐనవి= అయినవి; చిత్తంబు= మనస్సు; చేర్చడి= కలతపొంది; ఉన్నది; దీనిన్‌= ఈ పేలపిండిని; పుచ్చికొని= తీసికొని; 
డప్పితోన్‌= బడలికతో; ఉండంగన్‌= బాధపడుతుండగా; నేన్‌= నేను; ఏ+పాటన్‌= ఏ విధంగా; నిన్నున్‌= నిన్ను; చూడన్‌+కలా( 
డన్‌= చూడగలవాడను; అనుడున్‌= అని అనగా; ఆ లలన= ఆ (స్తీ కోడలు; మీరు; మత్‌= నా యొక్క; గురు= గురువునకు; 
గురులరు= గురువులు; ప్రాణములున్‌= (ప్రాణాలను; అంగములున్‌= అవయవాలను; కలిమి= కలిగియుండుట; మహిత= 
గౌరవించబడినవారియొక్క, పూజ్యులయొక్క; శుశూషకున్‌= ఉపచారముకొరకు; కాదు+ఎ!= కదా!; నాకున్‌= నాకు; ఇటు= 
ఇట్లు; చేయ= చేయటం; విహితము= ఆజ్ఞ, శాసనం, విధి; మీ= మీయొక్క; కరుణ= దయ; అలరన్‌= ఒప్పగా; నన్నున్‌= నన్ను; 
అనువృత్తి= పెద్దలను అనుసరించటమే; శీలన్‌= శీలంగలదానను; కాంగన్‌= అయ్యేటట్టుగా; చేయుండు= చేయుడు; అనినన్‌= 
అనగా; సంయమి= మునులలో; నరుండు= పతి; ఇయ్యకొని= ఒప్పుకొని; అర్థిన్‌= ప్రీతితో; అతనికిన్‌= అతిథికి; ఆ+చెలువ= ఆ 
స్రీయొక్క, కోడలియొక్క; పాలు= భాగమైన; సక్తువున్‌= పేలపిండిని; ఇచ్చెన్‌= సమర్పించాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 387 


తాత్పర్యం: 'దీనిని కూడా అతిథికి సమర్పించుడు” అని కోడలు అన్నది. ఆ మాటలు విని బుషీశ్వరుడు 'అయ్యో! 
ఆకలిచేత నీ అవయవాలు సత్తువలేక సడలిపోయాయి. నీ మనస్సు వ్యాకులత చెందింది. ఈ పేలపిండిని తీసికొని, 
నీవు అలసి సొలసి ఉండగా నేను ఏ విధంగా చూడగలను?” అని అన్నాడు. అప్పుడు కోడలు 'మీరు నా గురువునకే 
గురువులు, ప్రాణాలు గానీ, అవయవాలు గానీ మహాత్ముల సేవకే అంకితాలు కదా! ఈ పేలపిండి ఇవ్వటం నా విధి. 
మీరు దయతో నేను పెద్దలను అనుసరించే స్వభావం కలదాననని నిరూపించుడు' అని పలికింది. ఆ మునిపతి ఆ 
మాటలకు ఒప్పుకొని కోడలివంతుకు వచ్చిన పేలపిండిని ప్రీతితో అతిథికి సమర్పించాడు. 


నిశేషం: మీరు మద్న్గురు గురులరు= కోడలికి భర్త గురువు. ఆ గురువు తండ్రి అయిన మునీశ్వరుడును గురువే. గురువు 
అనగా తండ్రి అని అర్థం. కావున మామ అగు ముని కోడలికి గురువుయొక్క గురువు జొతున్నాడు. 


చ. ఇచ్చిన బ్రీతి(బుచ్చికొని యింపెసలార భుజించి తృప్తిమై 
నచ్చుపడంగ మెచ్చున ముఖాంబురుహం బలరంగ నిట్లనుం 
బొచ్చెము లేక యయ్యతిథి 'భూరిగుణోత్తర! నిన్ను: జూడంగా 
వచ్చితి; నేను ధర్ముండ; భవర్వతశీలత( జూచి మెచ్చితిన్‌. 238 


ప్రతిపదార్థం: ఇచ్చినన్‌= సమర్పించగా; ఆ+అతిథి= ఆ అతిథి; పీతిన్‌= సంతోషంతో; పుచ్చికొని= తీసికొని; ఇంపు= వేడుక; 
ఎసలారన్‌= అతిశయించగా; భుజించి= తిని; తృప్తి; మైన్‌= శరీరమునందు; అచ్చుపడంగన్‌= గోచరించగా; ముఖ+అంబురుహంబు= 
పద్మంవంటి ముఖం; మెచ్చునన్‌= మెప్పుతో; అలరంగన్‌= వికసించగా; పొచ్చెము= కొరత; లేక; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= 
అన్నాడు; భూరి= అత్యధికమైన; గుణ= సద్గుణములచేత; ఉత్తర!= శ్రేష్టుడా!; నిన్నున్‌= నిన్ను; చూడ(గాన్‌= చూచుటకై; వచ్చితిన్‌= 
వచ్చాను; నేను; ధర్ముండన్‌= యముడను; భవత్‌= నీ యొక్క; (వ్రత= సదాచారాలను పాటించే; శీలతన్‌= శీలంగలవాడి ధర్మమును, 
శీలమును; చూచి; మెచ్చితిన్‌= మెచ్చాను. 


తాత్పర్యం: మునిపతి సమర్పించగా అతిథి సంతోషంతో పేలపిండిని తీసికొని వేడుకతో తిన్నాడు. అతడి శరీరమునందు 
తృప్తీ ముఖంలో మెప్పూ కనబడ్డాయి. అతడు మునీశ్వరుడితో సద్గుణశ్రేష్టా! నిన్ను చూడటానికి వచ్చాను. నేను యముడిని, 
నీ సదాచార ప్రకృతిని చూచి మెచ్చుకొన్నాను' అని హృదయపూర్వకంగా అన్నాడు. 


క భక్తియు వినయము శ్రద్దా । యుక్తియునుం దాల్మితోడి యొప్పును గరుణా 
సక్తియు నతిథులయెడ నను । రక్తియు నీయంద సుస్టిరత్వము. బొందెన్‌. 239 
ప్రతిపదార్థం: భక్తియున్‌= భక్తియూ; వినయమున్‌= వినయమూ; (శ్రద్దా= (శ్రద్దతో; యుక్తియునున్‌= కూడికయూ; తాల్మితోడన్‌= 


ఓర్పుతో కూడిన; ఒప్పును= మర్యాదయూ; కరుణా= దయయందలి; ఆసక్తియున్‌= ఆసక్తియూ; అతిథుల+ఎడన్‌= అతిథులపట్ట; 
అనురక్తియున్‌= (ప్రేమయూ; నీ+అందున్‌+అ= నీయందే; సుస్థిరత్వమున్‌= గట్టి నిలుకడను; పొందెన్‌= పొందాయి. 


తాత్సర్యం: భక్తీ వినయమూ, శ్రద్దా, ఓర్పుతో కూడిన మర్యాదా, దయా, అతిథులయందలి (ప్రేమా నీ యందే నిలుకడగా 
ఉన్నవి. 


388 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క _ నీదానంబున విస్మితు। లై దైవత యక్ష సిద్దు లభివర్ణన మ 
త్యాదరమునం. జేసిద రిదె! । రోదసి సమ్మర్దముగ నరుగుదెంచి తగన్‌”. 240 
ప్రతిపదార్థం: నీ= నీయొక్క; దానంబునన్‌= దానంచేత; విస్మితులు+ఐ= ఆశ్చర్యపడినవారై; దైవత= దేవతలూ; యక్ష= యక్షులు; 


సిద్దులు; రోదసిన్‌= ఆకాశంలో; సమ్మర్షముగన్‌= ఒత్తిడి అయ్యేటట్టుగా; అరుగుదెంచి= వచ్చి; తగన్‌= తగినట్టుగా; అతి= 
మిక్కిలి; ఆదరమునన్‌= ఆదరంతో; అభివర్లనము చేసెదరు= మిక్కిలి వర్ణిస్తున్నారు; ఇది+ఎ= ఇదిగో; చూడుము. 


తాత్సర్యం: దేవతలూ, యక్షులూ, సిద్దులూ, నీ దానం చూచి ఆశ్చర్యపడి ఆకాశంలో గుంపులుగట్టి మహానురాగంతో 
నిన్ను వర్ణిస్తున్నారు. ఇదిగో చూడుము. 
క అని చూపి పల్మునవసర । మున బర్జన్యుండు గురిసె. బుష్పాసారం; 


బనవద్య హృద్యనాదం । బున మోసెను దేవదుందుభులు గగనమునన్‌. 241 


ప్రతిపదార్థం: అని; చూపి= చూపించి; పల్కు+అవసరమునన్‌= మాటాడుతున్న సమయాన; పర్దన్యుండు= దేవేంద్రుడు; పుష్ప= 
పూలయొక్క; ఆసారంబు= జడివాన; కురిసెన్‌= కురిపించాడు; గగనమునన్‌= ఆకాశంలో; దేవదుందుభులు= దేవతల భేరులు; 
అనవద్య= నిర్దోషమైన; హృద్య= మనోహరమైన; నాదంబునన్‌= ధ్వనితో; మోసెను= మోగాయి. 


తాత్పర్యం: అని యముడు చూపేటప్పుడు దేవేంద్రుడు పూలజడివాన కురిపించాడు. లయబద్దంగా మనోహరంగా 
దేవదుందుభులు (మోగాయి. 


వ. అప్పు డయ్యతిథి వెండియు. 242 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; ఆ+అతిథి= ఆ యముడు; వెండియున్‌= ఇంకనూ. 
తాత్సర్యం: ఆ సమయంలో ఆ అతిధి మరల (ఇట్టా అన్నాడు). 


యముడు సక్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకు( బో నియోగించుట (సం. 14-93-60) 


క. “నిను. జూచువేడ్కనేద్వురు । మునుల మనంబుల సమగ్రముగం గదిరెడు; స 
జ్ఞన కీర్తనీయ! దివికిం । జనుదెమ్ము ప్రియాసుతస్నుషాసహితముగన్‌. 243 


ప్రతిపదార్థం: సజ్ఞన= సజ్జనులచేత; కీర్తనీయ!= కీర్తించదగినవాడా!; ఏడ్వురు= ఏడుగురు; మునుల= మునులయొక్క; మనంబులన్‌= 
మనస్సులందు; సమ(గ్రముగన్‌= సంపూర్ణంగా; నినున్‌= నిన్ను; చూచు= చూడవలెననే; వేడ్క= కుతూహలం; కదిరెడున్‌= 
వ్యాపిస్తున్నది; ప్రియా= భార్య; సుత= కుమారుడు; స్నుషా= కోడలు; సహితముగన్‌= కూడికొని యుండునట్టుగా; దివికిన్‌= 
స్వర్గానికి; చనుదెమ్ము= రమ్ము. 


తాత్పర్యం: సజ్ఞనస్తుత్యా! సప్తర్షుల మనస్సులు నిన్ను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. నీవు నీ భార్యతో, కొడుకుతో, 
కోడలితో కూడి స్వర్గానికి రమ్ము. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 389 


తే. క్షుధ హరించు. బ్రజ్ఞాపరిశోభనతల(; । దృష్ట గుందించు6 గృప; నీవు దెలిసి వాని 
ననఘ! నిర్ణించి తాలు బిడ్డనక; యతిథి । పూజనం బిట్లు నడపెన పుణ్యమునకు. 244 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; క్షుధ= ఆకలి; ప్రజ్ఞను= బుద్దినీ; పరిశోభనతలన్‌= తేజస్సునూ; హరించున్‌= నశింపజేయును; 
తృష్ణా ఆశ; కృపన్‌= దయను; కుందించున్‌= నశింపజేయును; నీవు; తెలిసి= తెలిసికూడా; ఆలు= భార్య; బిడ్డ+అనక= బిడ్డ అని 
కూడ చూడకుండా; వానిన్‌= ఆ ఆకలినీ, ఆశనూ; నిర్జించితి= జయించావు; ఇట్టు= ఈ విధంగా; అతిథి= అతిథియొక్క; 
పూజనంబు= పూజ; నడపిన= చేసిన; పుణ్యమునకున్‌= పుణ్యంచేత. 

తాత్పర్యం: పుణ్యాత్మా! ఆకలి బుద్దినీ తేజస్సునూ మట్టుపెట్టుతుంది. ఆశ దయను నాశం జేస్తుంది. ఈ లోకతత్త్యం 

ఠా (2) లు har) 

తెలిసి తెలిసీ భార్య అనీ బిడ్డఅనీ చూడకుండా ఆకలినీ ఆశనూ జయించావు. ఈ విధంగా అతిథిపూజ చేసిన 
పుణ్యంచేత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తగు ప్రియమున సకుటుంబం । బుగ6దన సభ కీవు రాక బుద్దిం గని బ్ర 

హ్మ గడున్‌ వేడ్క విమానం । బు గురువ్రత శీల! శీఘ్రమున( బుత్తెంచున్‌. 245 
ప్రతిపదార్థం: గురు= గొప్ప; వ్రత= నియమాలను పాటించటమే; శీల= శీలంగా కలవాడా!; బ్రహ్మ; తగు= నీ పట్ట చూపదగిన; 
ప్రియమునన్‌= అనుగ్రహంతో; నీవు; సహ+కుటుంబంబుగన్‌= కుటుంబంతో కూడి ఉండేటట్లుగా; తన= తనయొక్క; సభకున్‌= 
సభకు; రాక= రావటం; బుద్దిన్‌= బుద్దియందు; కని= ఆలోచించి, నిర్ణయించి; కడున్‌= మిక్కిలి; వేడ్కన్‌= కుతూహలంతో, 
సంతోషంతో; విమానంబు= విమానమును; శీఘ్రమునన్‌= తొందరగా; పుత్తెంచున్‌= పంపుతాడు. 
తాత్సర్యం: మహానియమశీలా! నీ యందలి అనుగ్రహంతో బ్రహ్మ నీవు కుటుంబంతో కూడా తన సభకు రావాలని 
నిర్ణయించాడు. ఆ సృష్టికర్త పరమానందంతో నీ కొరకు తొందరలోనే విమానం పంపుతాడు. 


చ. వినుము ప్రభూతదానములు విశ్రుతయజ్ఞములున్‌ సధర్మతా 
వినుతికి నెక్క(జాలవు; వివేకనిధీ! పరిశుద్ధ శోభితా 
ర్హనమునం దెచ్చికొన్నది వరం బగు బాత్రము నర్హకాలముం 
గని లఘువస్తువేని నొసంగం గను టుజ్జ్వలధర్మ మారయన్‌.” 246 


ప్రతిపదార్థం: వివేక= మంచిచెడ్డలు తెలిసికొనే బుద్దికి; నిధీ!= గని అయినవాడా!; వినుము; ఆరయన్‌= పరిశీలించగా; ప్రభూత= 
అధికమైన; దానములున్‌= దానాలూ; విశ్రుత= (ప్రసిద్ధికెక్కిన; యజ్ఞములున్‌= యజ్ఞములూ; సహ+ధర్మతా= ధర్మంతో కూడిన; 
వినుతికిన్‌= (ప్రశంసకు; ఎక్కన్‌+చాలవు= తగినవి కావు; పరిశుద్ద= పవిత్రంగా ఉండటంచేత, పాపరహితత్వంచేత; శోభిత= 
అలంకరింపబడిన, (ప్రకాశించే; ఆర్జనమునన్‌= సంపాదనంచేత; తెచ్చికొన్నది= కూడబెట్టింది; వరంబు= శ్రేష్టం; అగున్‌= అగును; 
పాత్రమున్‌= యోగ్యుడైనవాడిని; అర్హ= యుక్తమైన; కాలమున్‌= సమయాన్ని; కని= పరిశీలించి; లఘు= చిన్నదైన; వస్తువు; 
ఏనిన్‌= అయిననూ; ఒసంగన్‌+కనుట= దానము చేయగలుగుట; ఉజ్ఞుల= (ప్రకాశిస్తున్న, ప్రకటితమైన; ధర్మం. 


తాత్సర్యం: వివేకనిధీ! వినుము. అనేక దానాలూ, ప్రఖ్యాత యజ్ఞాలూ, ధర్మబద్దమైన ప్రశంసకు తగినవి కావు. సన్మార్గంలో 
సంపాదించి కూడబెట్టిందే శ్రేష్టం. యోగ్యుడైనవాడికి తగిన సమయంలో అల్పవస్తువైనా దానం చేయగలగటం ఉత్తమ 
ధర శ? 


964 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: శ్వేతకి= ఓ శ్వేతకీ!; నీ, తపమునకున్‌= నీ తపస్సుకు; ఏన్‌= నేను; ప్రీత+ఆత్ముండన్‌= తృప్తి పొందిన మనస్సు 
కలవాడను; అయితిన్‌= అయ్యాను; నీకున్‌; ప్రియము= ఇష్టమైనది; ఎయ్యది= ఏది; దానిన్‌+అ= దానినే; ఆతత మతిన్‌= 
నిండుమనస్సుతో; విఖ్యాతముగన్‌= (ప్రసిద్దంగా; ఇత్తున్‌= ఇస్తాను; వేడుము= కోరుకొమ్ము; అనినన్‌= అని అనగా; 
ఆ+నరపతియున్‌= ఆ రాజు (శ్వేతకి) కూడా. 


తాత్సర్యం: 'ఓ శ్వేతకీ! నీ తపస్సుకు నేను తృప్తిపొందాను. నీ కేది ఇష్టమో దానినే నిండు మనస్సుతో గొప్పగా 
ఇస్తాను. కోరుకొమ్ము' అని అనగా ఆ శ్వేతకి, 


వ. దేవా! నీప్రసాదంబున శతవార్నికసత్రయాగంబు చేసెద; నాకు నీవు బుత్విజుండవు గావలయు' నని ప్రార్థించినం 
గరుణించి' యాజకత్వంబు బ్రాహ్మణులకు విధిదృష్టం బగుటంజేసి దాని నొరులకు( జేయంగాదు గావున, నింక నీవు 
బ్రహ్మచర్యంబున( బండ్రెందేండ్లు నిరంతరఘృతధారంజేసి హుతాశను( దృష్తుం జేయు మనిన వాండును 
బరమేశ్వరుపంచిన విధంబున నగ్నితర్పణంబు సేసిన సంతుష్టుండై యీశ్వరుండు వానిపాలికి వచ్చి యప్పుడ దుర్వాసు 
రావించి. 245 

ప్రతిపదార్థం: దేవా! నీ ప్రసాదంబునన్‌= నీ అనుగ్రహంచేత; శత, వార్షిక, సత్రయాగంబు= నూరు సంవత్సరాల 
సత్రయాగాన్ని; చేసెద= చేస్తాను; నాకున్‌, నీవు; బుత్విజుండవు= యజ్ఞంచేసేవాడవు; కావలయును; అని; ప్రార్థించినన్‌= 
వేడుకోగా; కరుణించి= దయతలచి; యాజకత్వంబు= యజ్ఞం చేయించే పని; (బ్రాహ్మణులకున్‌; విధి, దృష్టంబు= శాస్త్రం 
చేత చెప్పబడింది; అగుటన్‌+చేసి= అట్టు కావటంచేత; దానిన్‌= దాన్ని; ఒరులకున్‌= ఇతరులకు; చేయన్‌+కాదు= చేయకూడదు; 
కావునన్‌; ఇంకన్‌= ఇక; నీవు; (బ్రహ్మ, చర్యంబునన్‌= బ్రహ్మచర్యవ్రతంచేత; పండ్రైండు+ఏండ్డు; నిరంతర, ఘృత, ధారన్‌+చేసి= 
ఎడతెగని నేతిధారతో; హుత+అశనున్‌= అగ్నిదేవుడిని; తృప్తున్‌= తృప్తిపొందినవాడినిగా; చేయుము; అనినన్‌= అని అనగా; 
వాడును= ఆ శ్వేతకికూడా; పరమేశ్వరు, పంచిన, విధంబునన్‌= శివుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్ని, తర్పణంబు= అగ్నిత్సప్తి; 
చేసినన్‌= చేయగా; ఈశ్వరుండు; సంతుష్టుండు+ఐ= బాగా తృప్తి పొందినవాడై; వాని, పాలికిన్‌= ఆ శ్వేతకి దగ్గరకు; వచ్చి; 
అప్పుడు+అ= ఆ క్షణమే; దుర్వాసున్‌= దుర్వాసుని; రావించి= రప్పించి. 

తాత్పర్యం: 'దేవా! నీ దయవలన నూరుసంవత్సరాల సత్రయాగం చేస్తాను. నీవు నాకు బుత్విజుడివి కావాలి” -అని 

ప్రార్థించగా - పరమేశ్చరుడు, 'యజ్ఞం చేయించేపని శాస్త్రంలో బ్రాహ్మణులకు చెప్పబడింది. ఇతరులు యాజకత్వం 

వహించకూడదు. అందుచేత నీవు (బ్రహ్మచర్యవ్రతం పూని పం(డ్రైండేళ్ళు ఎడతెగని నేతిధారతో అగ్నిదేవుడిని 
తృప్తిపొందించుము” అన్నాడు. ఆ శ్వేతకికూడా పరమేశ్వరుడు ఆజ్ఞాపించిన విధంగా అగ్నిదేవునికి తృప్తి కావించగా, 
ఈశ్వరుడుకూడా తృప్తిపొంది, శ్వేతకి దగ్గరకు వచ్చి, దుర్వాసుణ్ణి రప్పించి. 


వ. 'ఈత( డనవరతయజన । ప్రీతుం; డీతనికి దురితభీతునకు మనః 
ప్రీతిగ నార్విజ్యమ్ము మ । హాతేజో9_ ధికుండ! చేయు” మని దయం బంచెన్‌. 246 


ప్రతిపదార్థం: ఈతడు; అనవరత, యజన, ప్రీతుండు= ఎడతెగక యజ్ఞాలు చేయటంలో ప్రీతి కలవాడు; దురిత, 
భీతునకున్‌= పాపాలకు భయపడేవానికి; ఈతనికిన్‌= ఈ శ్వేతకికి; మనఃప్రీతి/న్‌= మనస్సుకు సంతోషం కలిగించేటట్టు; 
మహా, తేజస్‌+అధికుండ!= గొప్పతేజస్సుచేత అధికుడవైనవాడా; ఆర్థిజ్యమ్ను= యాజకత్వం; చేయుము+అని= కావింపుమని; 
దయన్‌= దయతో; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


390 శ్రీమదాంధ్ర నుహాభారతము 


క. అని పలుకుచు దివ్యంబగు । తన యాకారంబు సూపె ధర్ముండు; కన 

త్మనక మణిమయ విమానము । వినువీథిం దో(చె మునులు విస్మయ మందన్‌. 247 
ప్రతిపదార్థం: అని; పలుకుచున్‌= పలుకుతూ; ధర్ముండు= యముడు; దివ్యము= దేవతా సంబంధమైనది; అగు= అయిన; 
తన= తనయొక్క; ఆకారంబు= రూపం; చూపెన్‌= చూపాడు; మునులు; విస్మయము= ఆశ్చర్యము; అందన్‌= పొందగా; 
వినువీథిన్‌= ఆకాశమార్గంలో; కనత్‌= (ప్రకాశిస్తున్న; కనక= బంగారంయొక్క; మణి= మణులయొక్క; మయః= వికారమైన; 
విమానము; తోంచెన్‌= కనబడింది. 
తాత్సర్యం: అని పలుకుతూ యముడు తన దేవరూపాన్ని చూపాడు. ఇంతలో ఆకాశాన సువర్లమణి నిర్మితమైన 
విమానం కనబడింది. దానిని చూచి మునులు ఆశ్చర్యపడ్డారు. 


వ. అప్పుడు సక్తుప్రస్తుండు పరమప్రీతిం దానును దనవారును ధర్మదేవతకు దండప్రణామంబు చేసి నిలిచిన. 248 


I థ 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; సక్తుప్రస్థుండు= సక్తుప్రస్థుడు; పరమపప్రీతిన్‌= మహానందంతో; తానును= తానూ; 
తనవారును= తన వారూ; ధర్మదేవతకున్‌= యముడికి; దండప్రణామంబు= సాష్టాంగ నమస్కారం; చేసి; నిలిచినన్‌= నిలబడగా. 


తాత్సర్యం: అప్పుడు సక్సుప్రస్థుడూ, అతడి భార్యా, కొడుకూ, కోడలూ యముడికి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడగా. 


తే. ధర్మదేవత యతనితో 'ధర్మనిరత! । కంటె! బ్రహ్మ వుత్తెంచిన ఘనవిమాన' 
మనగ నది భూమి కవతరించిన( బ్రమోద । మెసంగ నా ధర్ముండాతని కిట్టు లనియె. 249 


ప్రతిపదార్థం: ధర్మదేవత= యముడు; అతనితోన్‌= సక్తుప్రస్థుడితో; ధర్మ= ధర్మమునందు; నిరత!= మిక్కిలి ఆసక్తి కలవాడా!; 
(బ్రహ్మ; పుత్తెంచిన= పంపిన; ఘన= గొప్పదైన; విమానము= విమానమును; కంటి+ఎ?= చూచితివా?; అనంగన్‌= అనగా; అది= 
ఆ విమానం; భూమికిన్‌= భూమిమీదకు; అవతరించినన్‌= దిగగా; ప్రమోదము= సంతోషం; ఎస(గన్‌= అతిశయించగా; 
ఆ+ధర్ముండు= ఆ యముడు; అతనికిన్‌= సక్తుప్రస్థుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: యముడు సక్తుప్రస్థుడితో 'ధర్మపరాయణా! (బ్రహ్మ పంపిన విమానాన్ని చూచావా!’ అని అంటూ ఉండగనే 
విమానం భూమిమీదకు దిగింది. ఆనందంతో యముడు సక్తుప్రస్థుడితో ఈ విధంగా అన్నాడు. 


క్ర “వేడుక నాలుం గొడుకును । గోడలు నీవును బ్రభూతగుణ! యెక్కుము సం 
క్రీడమెయి నివ్విమానము; । నీడితగతి బ్రహ్మసభకు నే(గ(గ వలయున్‌'. 250 


ప్రతిపదార్థం: ప్రభూత= అధికమైన; గుణ!= సద్గుణాలు కలవాడా!; వేడుకన్‌= ఆనందంతో; ఆలున్‌= నీ భార్యయూ; కొడుకును= 
నీ కొడుకూ; కోడలున్‌= నీ కోడలూ; ఈవును= నీవూ; సం(క్రీడమెయిన్‌= హాయిగా; ఈ+విమానము= ఈ విమానం; ఎక్కుము; 
ఈడిత= పొగడబడిన; గతిన్‌= గమనంతో, (బ్రహ్మ (బ్రహ్మయొక్క; సభకున్‌= సభకు; ఏంగంగన్‌+వలయున్‌= వెళ్ళ వలయును. 


తాత్సర్యం: 'సద్గుణాతిశయా! నీవూ, నీ భార్యా, కొడుకూ, కోడలూ వేడుకతో హాయిగా ఈ విమానం ఎక్కండి. 
ప్రశస్తగతితో బ్రహ్మసభకు వెళ్ళాలి. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 391 


క. అనవుడు సక్తుప్రస్థు(డు । తనవారును దాను నెక్కిధర్ముం డనుపం 
జనియె; నది యంతయును నేం। గనుంగొనుచు బిలంబు వెడలంగా నామేనన్‌. 251 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; సక్తుప్రస్థుండు; తనవారును= తన వారు; తానును= తానూ; ఎక్కి= విమానం ఎక్కి; 


ధర్ముండు= యముడు; అనుపన్‌= సాగనంపగా; చనియెన్‌= వెళ్ళాడు; నేన్‌= నేను; అది+అంతయును= దానినంతటినీ; కను. 
గొనుచున్‌= చూస్తూ; బిలంబు= కన్నమునుండి; వెడలంగాన్‌= బయటికి రాగా; నా= నాయొక్క; మేనన్‌= శరీరమునందు. 


తాత్పర్యం: అని అనగా సక్తుప్రస్టుడు తనవారితోపాటు విమానం ఎక్కి యముడు సాగనంపగా వెళ్ళిపోయాడు. జరిగిన 
దానినంతా నేను చూస్తున్నాను. కన్నంనుండి వెలుపలికి రాగా నా శరీరం మీద. (తరువాతి వచనంతో అన్వయం). 


సక్తుప్రస్థుడు సకుటుంబముగా బ్రహ్మలోకంబునకు( బోవుట (సం. 14-93-83) 


pr 


మదీయ మస్తకంబును నొక్కపార్వంబునుం గనకమయంబులయ్యె; నాడు దొడంగి యేను దానవిధి 


వ. ఆసక్తువు గంధంబును నతిథి పాద్యజల క్లేదంబునుం బొలసి సక్తుప్రస్థ కృతంబైన పరమధర్మంబు మహిమం జేసి 


స్థలంబులకును బుణ్యాశ్రమ భూములకును వివిధాధ్వర ప్రదేశంబులకుం జనుచుండుదు(; దక్కటి ప్రక్కపసిండి 
యగు ననుతలంపున నెన్ని చోట్లకు బోయిననుం గాకుండు. లోకోత్తర చరితుం దజాతశత్రుం డశ్వమేధంబు 
సేయుచున్న వాం డయ్యెడ నా కోర్కి సిద్ధించునని పెద్దయు నాసతో నరుగుదెంచితి; నించుక విశేషంబునుం 
గాన; వినుం; డది కారణంబుగా నయ్యుంఛవృత్తి విప్రుని ధర్మంబు (నకు) నీ యజ్ఞంబు వోలదంటి' నని పలికి 
యన్నకులంబు దా నెక్కడ బోవుటయు నెటుంగకుండం బోయె. 'బాండుకులపవిత్ర! యమ్మఖంబునం గలిగిన 
యాశ్చర్యంబు తెటిం గెటింగించితి; ననిన విని జనమేజయుండు. 252 


ప్రతిపదార్థం: ఆ సక్తువు= ఆ పేలపిండియొక్క; గంధంబును= సువాసనయూ; అతిథి= అతిథియొక్క; పాద్య= పాదాలు 
కడుగుటకు ఉపయోగించే; జల= నీటియొక్క; క్లేదంబునున్‌= తడియును; పొలసి= వ్యాపించి, అంటుకొని; సక్తుప్రస్థ= సక్తు 
ప్రస్టుడిచేత; కృతంబు= చేయబడినది; ఐన= అయిన; పరమ= ఉత్తమమైన; ధర్మంబు= ధర్మంయొక్క; మహిమంబునన్‌+చేసి= 
మహిమవలన; మదీయ= నాయొక్క; మస్తకంబును= తలయూ; ఒక్క= ఒక; పార్ఫ్వంబునున్‌= ప్రక్కయూ; కనకమయంబులు= 
బంగారు వికారాలు; అయ్యెన్‌= అయ్యాయి; నాండు= ఆ రోజు; తొడంగి= మొదలుకొని; ఏను= నేను; దాన విధి= దాన కార్యాలు 
జరుగుతున్న; స్థలంబులకును= చోటులకు; పుణ్య= పవి(త్రాలైన; ఆశ్రమ= మునుల ఆశ్రమాలయొక్క; భూములకును= (ప్రదేశాలకు; 
వివిధ= అనేక విధాలైన; అధ్వర= యజ్ఞాలు జరుగుతున్న; ప్రదేశంబులకును= తావులకు; చనుచున్‌= వెళ్ళుతూ; ఉండుదున్‌= 
ఉంటాను; తక్కు= మిగిలిన, రెండవదైన; (ప్రక్క= వైపు; పసిండి= బంగారం కలది; అగు+న్‌= జొతుంది; అను= అనెడి; 
తలంపునన్‌= అభిప్రాయంతో; ఎన్నిచోట్లకున్‌= ఎన్నోచోట్లకు; పోయిననున్‌= పోయినప్పటికినీ; కాక= రెండవప్రక్క బంగారం 
కాకుండా; ఉండున్‌= ఉన్నది; లోకోత్తర= లోకమునందు శ్రేష్టమైన; చరితుండు= నడవడి కలవాడు; అజాతశత్రుండు= ధర్మరాజు; 
అశ్వమేధంబు= అశ్వమేధం; చేయుచున్నవాండు= చేస్తున్నాడు; ఆ+ఎడన్‌= అక్కడ; నా= నాయొక్క; కోర్కి= కోరిక; సిద్దించున్‌= 
నెరవేరుతుంది; అని; పెద్దయున్‌= మిక్కిలి; ఆసతోన్‌= ఆశతో; అరుగుదెంచితిన్‌= వచ్చాను; ఇంచుక= కొంచెం కూడా; 
విశేషంబునున్‌= ఆధిక్యమును; కానన్‌= చూడను; వినుండు= వినండి; అది; కారణంబుగాన్‌= కారణంగా; ఆ+ఉంఛవృత్తి= 
పొలం మొదలైనచోట్ల రాలిన గింజలను ఏరుకొని తిని బ్రదుకుతున్న; విప్రుని= బ్రాహ్మణుడియొక్క; ధర్మంబు(నకున్‌)= ధర్మానికి; 
ఈ యజ్ఞంబు= ఈ యజ్ఞం; పోలదు= సాటికాదు; అంటిన్‌= అన్నాను; అని; పలికి= చెప్పి; ఆ నకులంబు= ఆ ముంగిస; తాన్‌= 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాను; ఎక్కడన్‌= ఎక్కడకు; పోవుటయున్‌= పోవాలో; ఎటుంగక+ఉండన్‌= తెలియకుండా; పోయెన్‌= పోయింది; పాండు= 
పాండురాజుయొక్క; కుల= కులమునందు; పవిత్ర!= పవిత్రుడైనవాడా!; ఆ మఖంబునన్‌= ఆ యజ్ఞమునందు; కలిగిన= సంభవించిన; 
ఆశ్చర్యంబు= ఆశ్చర్యకరమైనదానియొక్క; తెణంగు= సమాచారాన్ని; ఎజింగించితిన్‌= తెలియజేశాను; అనినన్‌= అనగా; విని; 


జనమేజయుండు. 


తాత్సర్యం: ఆ పేలపిండి సువాసన వ్యాపించి అతిథి కాళ్ళు కడిగిన నీటి తడి అంటుకొని సక్తుప్రస్థుడు చేసిన ధర్మము 
మహిమవలన నా తలా శరీరం ఒకవైపు బంగారం అయినవి. ఆనాటినుండి నేను దానకార్యాలు జరిగేచోట్లకూ 
పవిత్రములైన మున్యాశ్రమాలకూ, వివిధ యజ్ఞాలు చేసే ప్రదేశాలకూ వెళ్ళుతూ ఉన్నాను. రెండోవైపు బంగారం 
అవుతుందేమో అనే అభిప్రాయంతో ఎన్నో చోట్లకు వెళ్ళినప్పటికీ కానే కాలేదు. “లోకంలో (శ్రేష్టమైన నడవడిగల ధర్మరాజు 
అశ్వమేధయాగం చేస్తున్నాడు. అక్కడ నా కోరిక నెరవేరుతుందేమో అనే ఆశతో ఇక్కడకు వచ్చాను కాని, నాకేమీ 
విశేషం కనబడలేదు. అందుచేత పొలాలు మొదలైన చోట్ల రాలిన గింజలను ఏరుకొని తిని బ్రదుకుతున్న ఆ బ్రాహ్మణుడి 
ధర్మంతో ఈ యజ్ఞం సాటికాదు అని అన్నాను. ఈ విధంగా పలికి ఆ ముంగిస తాను ఎక్కడకు వెళ్ళేది ఎవ్వరికీ 
తెలియకుండా వెళ్ళిపోయింది. పాండురాజ కులపావనా! ఆ యజ్ఞంలో సంభవించిన ఆశ్చర్యకరమైన విషయం నీకు 
తెలియజేశాను అని వైశంపాయనుడు అనగా విని జనమేజయుడు. 


సీ,  'జన్నంబునందు రాజన్యులు6 దపమున । మునిజనంబులు శాంతి ననఘ! విఫ్రు 
లాసక్తు లగుదు; రట్లగుట( గాదే పల్వు । రవనీశ్వరులు దొల్లి యాగకృతుల 
నతులకీర్తులను సద్గతులను బడసిరి; । ధర్మనందను( డత్యుదాత్త భంగిం 
దొంటి భూనాథులకంటె సత్యమునను । శౌచమునను భక్తి శ్రద్ధ నీగి 


తే,  నతిశయిల్లై; వేదవ్యాసు. డాది గాయగ(। గలుగు నార్యజనుల చిత్తములకు నెక్క 
నమరవల్లభు చంద మందముగ జేసి । నశ్వమేధంబు మెచ్చుల కాకరముగ.” 253 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!, పుణ్యాత్మా!; రాజన్యులు= క్షత్రియవంశీయులు, రాజులు; జన్నంబు+అందున్‌= యజ్ఞంలో; 
మునిజనంబులు= మునులు; తపమునన్‌= తపస్సునందు; విప్రులు= (బ్రాహ్మణులు; శాంతిన్‌= అంతరిం(ద్రియ నిగ్రహంలో; 
ఆసక్తులు= ఆసక్తి కలవారు; అగుదురు= అవుతారు; అట్టు= ఆ విధంగా; అగుటన్‌= ఆసక్తి కలిగిఉండటంవలననే; కాదు+ఏ!= 
కదా!; తొల్లి= పూర్వం; పల్వురు= అనేకులు; అవనీ+-ఈశ్వరులు= భూపతులు, రాజులు; యాగ= యజ్ఞములయొక్క; కృతులన్‌= 
చేయుటచేత; అతుల= సాటిలేని; కీర్తులను; సత్‌+గతులను= ఉత్తమ లోకాలను; పడసిరి= పొందారు; ధర్మ= యముడియొక్క; 
నందను(డు= కుమారుడు; అతి= మిక్కిలి; ఉదాత్త= గొప్పదైన; భంగిన్‌= విధంగా; తొంటి= పూర్వకాలమునందలి; 
భూనాథులకంటెన్‌= రాజుల కంటె; సత్యమునను= సత్యముచేత; శౌచమునను= అంతరంగ శుద్దిచేత; భక్తిన్‌= భక్తిచేత; శ్రద్దన్‌= 
(శద్ధచేత; ఈగిన్‌= దానంచేత; అతిశయిల్లెన్‌= అధికుడయ్యాడు; వేదవ్యాసు(డు; ఆది+కాంగన్‌= మొదలుగా; ఆర్యజనుల= 
పూజ్యులయొక్క, కర్మనిష్టులయొక్క; చిత్తములకున్‌= మనస్సులకు; ఎక్కన్‌= ఆనందం కలిగించగా; అమర= దేవతలయొక్క; 
వల్లభు= ప్రభువుయొక్క, దేవేంద్రుడియొక్క; చందము= లక్షణం, విధము; అందముగన్‌= ఒప్పగా; మెచ్చులకున్‌= మెప్పులకు; 
ఆకరముగన్‌= నిలయంగా; అశ్వమేధంబు= అశ్వమేధము; చేసెన్‌= చేశాడు. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 393 


తాత్పర్యం: పుణ్యాత్మా! రాజులు యుద్దంలో ప్రీతిగలవారు. మునులు తపస్సునందు ఆసక్తికలవారు. బ్రాహ్మణులు 
అంతరిం(ద్రియ నిగ్రహంలో (శ్రద్దకలవారు. అందువలననే కదా పూర్వకాలంలో రాజులు అనేకులు యాగాలు చేసి 
అనుపమ కీర్తులనూ ఉత్తమలోకాలనూ పొందారు. ధర్మరాజు సత్యంవలన అంతరంగ శుద్దివలన భక్తి శ్రద్దవలన, 
దానక్రియలవలన పూర్వరాజుల కంటె అధికుడయ్యాడు. వేదవ్యాసాది కర్మనిష్టులు సంతోషించగా అందరూ 
మెచ్చుకొనేటట్టుగా దేవేంద్రుడు యాగాలు చేసిన రీతిగా అశ్వమేధం చేశాడు. 


వ. అట్టి పరమధర్మంబా నకులంబుచేత గర్భితం బగుటకుం గారణంబేమి? యని యడిగిన వైశంపాయనుండు 
ధర్మపు త్తు నధ్వరంబు నీ చెప్పిన యట్టిద యైనను నొక్కటి చెప్పెద; నవహితుండవగు; మన్నకులంబు 
హెంసాత్మకంబైన పశు యజంబుకంటె నహింసా మహెతంబైన తపోయజ్ఞం బధికంబని చెప్పినయదియయ్య; 

= ఇ లా ఇ 
రిత్త చెప్పుటగాక తనశిరంబును శరీరారంబును సువర్ణమయంబు లైన కతంబునుం బలికెం; । గాన 
దానివచనంబులు ద్రోపువడ; వేత ద్విషయం బైనది యొక్క యితిహాసంబు గల; దది యాకర్ణింపు” మని 
యమ్మనుజనాథున కిట్లనియె. 254 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; పరమ= ఉత్తమమైన; ధర్మంబు= ధర్మం; ఆ+నకులంబుచేతన్‌= ఆ ముంగిసచేత; గర్హితంబు= 
నిందించబడింది; అగుటకున్‌= అగుటకు; కారణంబు= కారణం; ఏమి; అని; అడిగినన్‌= అడుగగా; వైశంపాయనుండు; ఆ 
ధర్మపుత్రు= ఆ ధర్మరాజుయొక్క; అధ్వరంబు= యజ్ఞం; నీ చెప్పిన= నీవు చెప్పిన; అట్టిది+అ= అటువంటిదే; ఐనను= 
అయినప్పటికిని; ఒక్కటి= ఒకమాట; చెప్పెదన్‌= చెప్పుతాను; అవహితుండవు= అవధానం కలవాడవు, ఏమరుపాటు లేనివాడవు; 
అగుము; ఆ+నకులంబు= ఆ ముంగిస; హింసా+ఆత్మకంబు= హింసాస్వరూపమై; పశు= పశువధతో కూడిన; యజ్ఞంబు 
కంటెన్‌= యజ్ఞంకంటె; అహింసా= అహింసచేత; మహితంబు= గౌరవించబడినది, గొప్పది; ఐన= అయిన; తపస్‌+మయ= 
తపోరూపమైన; యజ్ఞంబు= యజ్ఞము; అధికంబు= ఎక్కువది; అని; చెప్పిన+అది= చెప్పినట్టిది; అయ్యెన్‌= అయింది; రిత్త= 
కారణంలేకుండా, వ్యర్థంగా; చెప్పుట= చెప్పటం; కాక= కాకుండా; తన= తనయొక్క; శిరంబును= తలయూ; శరీర= శరీరంయొక్క; 
అర్థంబును= సగభాగాన్ని; సువర్ణమయంబులు= బంగారు వికారములు; ఐన= అయిన; కతంబునున్‌= కారణమునూ; పలికెన్‌= 
చెప్పింది; కాన= కావున; దాని= ఆ ముంగిసయొక్క; వచనంబులు= మాటలు; త్రోపువడవు= త్రోసి వేయదగినవి కావు; ఏతద్‌= 
ఈ; విషయంబు= అంశానికి సంబంధించినది; ఐన+అది= అయినట్టిది; ఒక్క= ఒక; ఇతిహాసంబు= జరిగిన కథ; కలదు= 
ఉన్నది; అది= దానిని; ఆకర్షింపుము= వినుము; అని; ఆ+మనుజనాథునకున్‌= మానవపతితో, రాజుతో, జనమేజయుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ ఉత్తమధర్మాన్ని ముంగిస ఆక్లేపించటానికి కారణమేమి? అని జనమేజయుడు అడిగాడు. వైశం పాయనుడు 
ఆ రాజుతో 'ధర్మనందనుని ఆ యజ్ఞం నీవు వర్లించినటువంటిదే. కాని, ఒకమాట చెప్పుతాను సావధానంగా వినుము. 
ఆ ముంగిస పశుహింసారూపమైన యజ్ఞంకంటె అహింసారూపమైన యజ్ఞం గొప్పదని చెప్పింది. అది కారణం 


వివరించకుండా చెప్పలేదు. తన తల, శరీరంలోని సగభాగమూ బంగారం కావటానికి కారణం చెప్పింది కాబట్టి దాని 
మాటలు త్రోసివేయదగినవి కావు. దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది వినుము' అని ఈ విధంగా చెప్పాడు. 


సీ. “అమరాధిపతి దొల్లి యాగంబు సేయంగ.। దొడంగ మహాముని స్తోమములును 
సురసంఘములుం గూడి కురుముఖ్య! బుత్విగ్గ । ణముల నేర్పటిచి సొం పమర వేది. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


గల్పించి తగ నగ్నికార్యంబు నడపంగ । నర్గులు పశు నిచయంబుం దేర 
నమ్మునుల్‌ గను(గొని యధిక దయా ర్ధంబు । లగు చిత్తములతోడ నమ్మహేంద్రు 


ఆ. నాననంబు చూచి 'యక్కట! హింస ధ। ర్మంబు గాదు; కృతయుగంబు సొచ్చి; 
ననఘ! వత్సరత్రయము ప్రాంతగిలిన బీ । జంబు లిపుడు యజన సాధనములు. 255 


ప్రతిపదార్థం: కురు= కురువంశంలో; ముఖ్య= అగ్రణీ!; అమర= దేవతలయొక్క; అధిపతి= ప్రభువు, ఇంద్రుడు; తొల్లి= 
పూర్వం; యాగంబు= యజ్ఞం; చేయంగన్‌= చేయగా; తొడంగన్‌= పూనుకొనగా; మహత్‌= గొప్ప; ముని= మునులయొక్క; 
స్తోమములును= సమూహాలును; సుర= దేవతలయొక్క; సంఘములున్‌= సమూహాలును; కూడి; బుత్విక్‌= యజ్ఞం 
చేయించువారియొక్క; గణములన్‌= సమూహాలను; ఏర్పణిచి= నియమించి; సొంపు= అందం; అమరన్‌= కలుగగా; వేదిన్‌= 
యజ్ఞవేదిని; కల్పించి= నిర్మించి; తగన్‌= శా(స్రోక్తంగా; అగ్నికార్యంబు= హోమం; నడపంగన్‌= చేయించగా; అర్హులు= యోగ్యులైన 
వారు; పశు= జంతువులయొక్క; నిచయంబున్‌= సమూహమును; తేరన్‌= తీసికొనిరాగా; ఆ+మునుల్‌= ఆ మునులు; కను 
గొని= చూచి; అధిక= మిక్కిలి; దయా= దయచేత; ఆ॥ర్టంబులు= కరగినవి; అగు= అయిన; చిత్తములతోడన్‌= మనస్సులతో; 
ఆ మహేంద్రు= దేవేంద్రుడియొక్క; ఆననంబు= ముఖం; చూచి; అక్కట!= అయ్యో; హింస; ధర్మంబు= ధర్మం; కాదు; 
కృతయుగంబు= ధర్మం నాలుగు పాదాలతో నడచునట్టి కృతయుగం; చొచ్చెన్‌= (ప్రవేశించింది; అనఘ!= పుణ్యాత్మా!; ఇపుడు= 
ఇప్పుడు; వత్సరత్రయము= మూడేళ్ళు; ప్రాంతగిలిన= ప్రాతవడిన; బీజములు= విత్తనాలు; యజన= యజ్ఞముయొక్క; సాధనములు= 
(ద్రవ్యములు, పదార్థములు. 


తాత్పర్యం: కురువంశాగగ్రణీ! పూర్వం దేవేంద్రుడు యజ్ఞం చేయటానికి పూనుకొన్నాడు. అప్పుడు మునులూ, దేవతలూ 
కూడి ముందు బుత్విక్కులను నియమించారు. సుందరమైన యజ్ఞవేదిని నిర్మించారు. శాస్త్రోక్తంగా హోమం చేయటానికి 
తగినవారు వెళ్ళి జంతువులను కొని తెచ్చారు. వాటిని చూచి మునుల మనస్సులు కరగినవి. వారు ఇంద్రుడి ముఖాన్ని 
సూటిగా చూచి అయ్యో! పుణ్యాత్మా! హింస ధర్మం కాదు. కృతయుగం (ప్రవేశించింది. కావున ఇపుడు మూడేళ్ళు 
నిలువ ఉన్న విత్తనాలే యజ్ఞద్రవ్యాలు. 


క. వేదోదిత ప్రకారం । బాదర మెసంగంగ నడపు; మది యుత్తమ ధ 

ర్మోదయము సేయు నీకు; ద। యాదృష్టిం జూడు పశుగణార్తి మహాత్మా! 256 
ప్రతిపదార్థం: మహా+ఆత్మా= గొప్ప మనస్సు కలవాడా!; ఆదరము= (ప్రేమ; ఎసంగంగన్‌= అతిశయించగా; వేద= వేదాలచేత; 
ఉదిత= చెప్పబడిన; ప్రకారంబు= విధానం; నడపుము= ప్రవర్తిల్లజేయుము; అది; నీకున్‌= నీకు; ఉత్తమ= ఉత్తమమైన; ధర్మ= 
ధర్మంయొక్క; ఉదయము= వృద్దిని; చేయున్‌= చేస్తుంది; దయా= దయతో కూడిన; దృష్టిన్‌= చూపుతో; పశు= జంతువులయొక్క; 
గణ= సమూహంయొక్క; ఆర్తిన్‌= దుఃఖాన్ని; చూడుము. 
తాత్పర్యం: మహాత్మా! వేదోక్త ప్రకారంగా ప్రేమతో హోమం చేయుము. అది నీకు ధర్మాభివృద్దిని చేకూరుస్తుంది. 
కరుణా కటాక్ష వీక్షణాలతో జంతువుల దుఃఖాన్ని చూడుము. 
ఆ. అనిన వారిమాట లాదరింపక యుండె । వాసవుండు; దాన వాదు పుట్టె 

నమ్మునీశ్వరులకు నతనికి; సురసంఘ । మతనిం గూడ వాద మతిశయిల్లె. 257 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 395 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; వాసవుండు= ఇంద్రుడు; వారి= మునులయొక్క; మాటలు; ఆదరింపక= లక్ష్యపెట్టక; ఉండెన్‌= 
ఉన్నాడు; దానన్‌= దానిచేత, ఆ నిరాదరణంచేత; ఆ ముని+ఈశ్యరులకున్‌= ఆ ముని శ్రేష్టులకు; అతనికిన్‌= ఇంద్రుడికి; 
వాదు= వివాదం; పుట్టెన్‌= కలిగింది; సుర= దేవతలయొక్క; సంఘము= సమూహం; అతనిన్‌= ఇంద్రుడిని; కూడన్‌= కలియగా; 
వాదము= వివాదం; అతిశయిల్లెన్‌= పెరిగింది. 


తాత్సర్యం: ఇంద్రుడు మునిపతులమాటలు లెక్కచేయలేదు. దానివలన వారికీ ఇంద్రుడికీ వివాదం కలిగింది. దేవతలు 
ఇంద్రుడి కొమ్ము కాచారు. అందువలన వివాదం ఇంకా ఎక్కువ అయింది. 


వ. అట్టియెడం గర్మకాండ విదుండగు నుపరిచరవసువు సన్నిహైతుం డగుటయు, నయ్యిరుదెటింగులవారును 
నారాజన్యుని సాక్షిగా. గోరిన నతండు పక్షపాతంబున. బశువిశసనంబు కర్తవ్యం బని పలికి యధః పాతంబు 
ప్రాపించెం; గావున హింసారహితంబయిన యజనంబు పూజనీయంబగుటకు సంశయింప వలవ; దట్లుం 
గాక, 258 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కర్మకాండ= వేదమునందలి యజ్ఞ సంబంధమైన భాగం; విదుండు= తెలిపినవాడు; 
అగుఅయిన; ఉపరిచరవసువు; సన్నిహితుండు= సమీపించినవాడు; అగుటయున్‌= కాగా; ఆ+ఇరు+తెజంగుల+వారును= ఆ 
రెండు పక్షాలవారూ; ఆ రాజన్యుని= ఆ రాజును; సాక్షి+కాన్‌= నిర్ణయించేవాడినిగా; కోరినన్‌= కోరగా; అతండు= అతడు; 
దేవతా= దేవతలయొక్క; పక్షపాతంబునన్‌= పక్షమునందలి అభిమానంచేత; పశు= జంతువులయొక్క; విశసనంబు= సంహారం; 
కర్తవ్యంబు= చేయదగింది; అని; పలికి; అథస్‌+పాతంబు= అధోగతి; (ప్రాపించెన్‌= పొందాడు; కావునన్‌= కావున; హింసా= 
హింస; రహితంబు= లేనిది; అయిన; యజనంబు= యజ్ఞం; పూజనీయంబు= పూజించదగింది; అగుటకున్‌= అగుటకు; 
సంశయించవలవదు= అనుమానించవలదు; అట్టున్‌+కాక= అంతే కాకుండా. 


తాత్సర్యం: ఆ సమయాన వేదంలో యజ్ఞసంబంధమైన భాగం తెలిసిన ఉపరిచర వసువు అక్కడకు వచ్చాడు. అప్పుడు 
ఆ రెండు పక్షాలవారూ ఆ రాజును నిర్లయించుమని కోరారు. అతడు దేవతా పక్షమునందలి అభిమానంచేత జంతువధ 
చేయదగినదే అని చెప్పాడు. అందువలన అతడికి అధోగతి కలిగింది. కాబట్టి హింస లేని యజ్ఞం మన్నించదగింది. 
ఇందులో అనుమానించవలసిన దేమీ లేదు. అంతే కాకుండా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. ఉంఛవృత్తియైన యుర్వీసురోత్తముం । డట్లు ప్రాణరక్షకై ఘటించి 
స్వజనములును దాను భుజియింపనుండి యా । సక్తు నతిధి కిచ్చె జనదె పొగడ.” 259 


ప్రతిపదార్థం: ఉంఛవృత్తి= క్షేత్రాదులలో రాలిన గింజలను ఏరుకొని తినటమే జీవికగా కలిగినవాడు; ఐన= అయిన; ఉర్వీసుర= 
(బ్రాహ్మణులయందు; ఉత్తముండు= ఉత్తముడు; అట్టు= ఆ విధంగా; ప్రాణ= ప్రాణాలయొక్క; రక్షకై= రక్షణకై; ఘటించి= 
కూర్చుకొని; స్వజనములును= తన వారును; తాను; భుజియింపన్‌= తినగా; ఉండి= సిద్దంగా ఉండి; ఆ సక్తున్‌= పేలపిండిని; 
అతిథికిన్‌= అతిథికి; ఇచ్చెన్‌= సమర్పించాడు; పొగడన్‌= పొగడగా; చనదు+ఎ?= తగదా? 


తాత్సర్యం: ఉంఛవృత్తి అయిన (బాహ్మణోత్తముడు ప్రాణరక్షణార్థం సమకూర్చుకొని తానూ తనవారూ తినటానికి 
సిద్దంగా ఉన్న ఆ పేలపిండిని అతిథికి సమర్పించాడు. ఇది పొగడదగదా? పొగడదగినదే అని అర్థం.” 


396 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వ. _ అనిన విని జనమేజయుం 'డిది యట్టిద; మునీంద్రా! నీ వచనంబుల కొడంబడితి; ధర్మమార్గగతంబైన ద్రవ్యం 
బింత భవ్యంబు గదే; యవ్వస్తువు దానంబునకుం బ్రధానం బగుట యింకనుం బ్రస్పుటంబుగా. బ్రకీర్తింపు' 


మనవుడు నా సంయమి యవ్వాసవ పొత్త పొత్తు నాలోకించి యిట్లనియె. 260 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; జనమేజయుండు; ఇది= మీరు చెప్పిన సక్తుప్రస్థుడి త్యాగం; అట్టిది+అ= పొగడదగినదే; 
ముని+ఇం(ద్రా!= మునిశ్రేష్టా!; నీ= నీయొక్క; వచనంబులకున్‌= మాటలకు; ఒడంబడితిన్‌= ఒప్పుకొంటున్నాను; ధర్మమార్గ= 
ధర్మమార్గంచేత; గతంబు= (ప్రాప్తించింది; ఐన= అయిన; (ద్రవ్యంబు= పదార్థము; ఇంత= ఇంతగా; భవ్యంబు= శుకరం; కద+ఏ!= 
కదా!; ఆ+వస్తువు= ఆ వస్తువు; దానంబునకున్‌= దానానికి; (ప్రధానంబు= (ప్రశస్తం; అగుట; ఇంకను= మరియును; 
ప్రస్సుటంబు+కాన్‌= విస్పష్టంగా; ప్రకీర్తింపుము= వివరింపుము; అనవుడున్‌= అని అనగా; ఆ+సంయమి= ఆ ముని వైశంపాయనుడు; 
ఆ+వాసవ= ఆ ఇంద్రుడియొక్క; పౌత్ర= పుత్రుడి కుమారుడియొక్క (మనుమడు); పౌత్రున్‌= పుత్రుడి కుమారుడిని, మనుమడిని, 
జనమేజయుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వైశంపాయనుడు చెప్పిన మాటలు విని జనమేజయుడు 'మునీంద్రా! సక్తుప్రస్థుడి త్యాగం కొనియాడదగినదే. 
మీ మాటలకు ఒప్పుకొంటాను. ధర్మమార్గంచేత ప్రాప్తించిన పదార్థం శుభకరం కదా! ఆ వస్తువు దానానికి ప్రశస్తం 
కావటం ఇంకా విస్పష్టంగా వివరించుము” అని అన్నాడు. ఆ తరువాత వైశంపాయనుడు జనమేజయుడితో ఈ 
విధంగా అన్నాడు. 


విశేషం: అవ్వాసవ పౌత్ర పౌత్రున్‌-ఇం|ద్రుడి పుత్రుడు అర్జునుడు. అర్జునుడి పుత్రుడు అభిమన్యుడు కావున ఇంద్రుడికి అభిమన్యుడు 
పౌత్రుడు. అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు. కావున జనమేజయుడు అభిమన్యుడికి పౌత్రుడు. 
ఇంద్రుడికి పౌత్రుడి పౌత్రుడు. 


అగస్త్య మహాముని ద్వాదశ వార్షిక యజ్ఞ ప్రభావము (సం.14-95-4) 


(ఈక 


“'ఇవ్విషయంబున నెందు. బ్రసిద్ధతం । బర(గెడు నట్టిది ధరణినాథ! 
వినుతేతిహాసంబు వినుము చెప్పెద; నగ । స్త్యుండు పండ్రెండేండ్లు సువ్రతాభి 

రతి జేయు మహితాధ్వరమునకు దివ్యాను । భావంబు గలయట్టి పరమమునులు 
వేడ్కబుత్విజులయి వెలయ నిజప్రాఢి । నఖిల తంత్రంబులు నాచరింప; 


తే, నా సమయమున వర్షింప( డయ్యె నింద్రుం। డోషధులు వికలత్వంబు నొందె; దాని 
జూచి యత్తపోధను 'లగస్తుునకు నన్న । దానవిధు లెట్లు చెల్లునో తగు విధమున. 261 


ప్రతిపదార్థం: ధరణినాథ!= భూనాథా!, రాజా! ఈ విషయంబునన్‌= ఈ విషయంలో; ఎందున్‌= అంతటా; |ప్రసిద్దతన్‌= ప్రఖ్యాతితో; 
పరగాడు= ఒప్పెడు; అట్టి+అది= అటువంటిది; వినుత= కొనియాడబడిన; ఇతిహాసంబు= జరిగిన కథ; వినుము; చెప్పెదన్‌= 
చెప్పుతాను; అగస్తుండు; సువ్రత= ఉత్తమ నియమమునందలి; అభిరతిన్‌= ఆసక్తితో; పం[డైండు; ఏండ్లు= ఏళ్లు; చేయు= చేసే; 
మహిత= పూజించబడిన, గొప్పదైన; అధ్వరమునకున్‌= యజ్ఞానికి; దివ్య= దేవతాసంబంధమైన; అనుభావంబు= మహిమ; 
కల+అట్టి= కలిగినట్టి; పరమమునులు= మహర్షులు; వేడ్కన్‌= సంతోషంతో; బుత్విజులు= యజ్ఞం చేయించేవారు; అయి; 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 397 


వెలయన్‌= పొగడ్త కెక్కగా; నిజ తమయొక్క; ప్రౌఢిన్‌= కార్యసామర్హ్యంతో; అఖిల= సమస్తమైన; తంత్రంబులు= ఏర్పాటులు; 
ఆచరింపన్‌= చేయగా; ఇంద్రుండు= ఇంద్రుడు; ఆ సమయమునన్‌= అప్పుడు; వర్షింప(డు+అయ్యెన్‌= వానలు కురిపించని 
వాడాయెను; ఓషధులు= ఫలించిన వెంటనే నశించే వరి మొదలైనవి; వికలత్వంబున్‌= వినాశాన్ని; ఒందెన్‌= పొందాయి; 
ఆ+తపస్‌+ధనులు= ఆ తపస్సే ధనంగా కలవారు; దానిన్‌= ఆ దుస్‌స్థితిని; చూచి; అగస్త్యునకున్‌= అగస్త్యుడికి; అన్నదాన= 
అన్న దానంయొక్క; విధులు= కర్తవ్యాలు; అగు= తగిన; విధమునన్‌= విధంగా; ఎట్టు= ఏ రీతిగా; చెల్లును+ఓ?= సాధ్యమగునో? 


తాత్సర్యం: రాజా! ఈ విషయంలో లోకంలో ప్రసిద్ధికెక్కిన ఒక కథ నీకు చెప్పుతాను వినుము. అగస్త్యుడు 
నియమనిష్టలతో పన్నెండేళ్ళు ఒక గొప్ప యజ్ఞం చేయటానికి నిశ్చయించాడు. దివ్య మహిమ గల మహర్షులు ఆ 
యజ్ఞానికి బుత్విజులై సమర్థంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కాని, అప్పుడు ఇంద్రుడు వర్షాలు కురిపించలేదు. వరి 
మొదలైనవన్నీ చెడిపోయాయి. ఆ దుస్‌స్టితిని చూచి ఆ మహర్షులు శాస్త్రోక్తంగా అన్నదానాన్ని అగస్తుడు ఎట్లా చేస్తాడో? 


వ. ఇతండుద్వాదశవార్చికం బైన దీక్షా విశేషంబు నొందినవాండు; ధర్మమార్గాగతం బయిన ద్రవ్యంబు దక్కనొండు 
వినియోగింపండు; వానయుం గురియ; దని ముచ్చిరి తమలో. బలుకు పలుకులు ప్రతాపదీపితుం డగు 
నక్కుంభసంభవుం డాలించి వారలతో నిట్లనియె. 262 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ మహాత్ముడు; ద్వాదశ వార్షికంబు= పన్నెండేళ్ళకు సంబంధించినది; ఐన= అయిన; దీక్షావిశేషంబున్‌= 
మహాయజ్ఞ దీక్షను; ఒందినవాండు= పూనినవాడు; ధర్మమార్గ= ధర్మమార్గంచేత; ఆగతంబు= వచ్చింది, ప్రాప్తించింది; అయిన; 
ద్రవ్యంబు= పదార్థం; తక్కన్‌= తప్ప; ఒండు= మరియొకటి; వినియోగింపండు= ఉపయోగించడు; వానయున్‌= వానకూడా; 
కురియదు= కురియలేదు; అని; ముచ్చిరి= విచారించి; తమలోన్‌= వారిలోవారు; పలుకు= అనుకొనుచున్న; పలుకులు= మాటలు; 
'ప్రతాప= శక్తిచేత; దీపితుండు= (ప్రకాశింపజేయబడినవాడు; అగు= అయిన; ఆ కుంభ= ఆ కుండయందు; సంభవుండు= 
పుట్టినవాడు - అగస్త్యుడు; ఆలించి= ఆలకించి; వారలతోన్‌= వారితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ మహాత్ముడు పన్నెండేళ్ళ యజ్ఞదీక్ష వహించాడు. ధర్మమార్గంచేత (ప్రాప్తించిన పదార్థాన్ని తప్ప మరొక 
a a "1. అవి యఖ 

దానిని ఉపయోగించడు. వానలూ పడటంలేదు” అని విచారించారు. వారు తమలో తాము అనుకొనే మాటలు శక్తిశాలి 

అయిన అగస్త్యుడు విని వారితో ఈ విధంగా అన్నాడు. 


ట్‌. “న్యాయము గల్లి యధ్వరమునందు విఘాతము పుట్టకుండ. దాం 
డోయదకోటిం బని హరి తుష్టిగ వృష్టి యొనర్చకున్న నే 
నా యమరేంద్రతం గొని మహాద్దుత వృత్తి జగంబు( బ్రోచెదన్‌; 
మీయెద( జింత దక్కుండు సమిద్దతపఃపరులార! నా దెసన్‌. 263 


ప్రతిపదార్థం: సమిద్ద= అప్రతిహతమైన; తపస్‌= తపస్సునందు; పరులు+ఆర!= ఆసక్తి కలిగిన మునులార!; హరి= ఇంద్రుడు; 
తాన్‌= తాను; న్యాయము= ధర్మం; కల్గి= కలిగి; అధ్వరము+అందున్‌= యజ్ఞమునందు; విఘాతము= విఘ్నం; పుట్టక+ఉండన్‌= 
కలుగకుండ; తోయద= మేఘాలయొక్క; కోటిన్‌= సమూహాన్ని; పన్చి= పంపించి; తుష్టి+కన్‌= తృప్తిగా; వృష్టి+ఒనర్సక= వాన 
కురిపించక; ఉన్నన్‌= ఉంటే; నేను; అమరేంద్రతన్‌= ఆ దేవేంద్రత్వమును; కొని= స్వీకరించి; మహా+అద్భుత= ఆశ్చర్యం కలిగించే; 
వృత్తిన్‌= వ్యాపారంతో; జగంబున్‌= లోకాన్ని; (ప్రోచెదన్‌= కాపాడుతాను; నాదెసన్‌= నా విషయంలో; మీ= మీయొక్క; ఎదన్‌= 
హృదయాలలో; (ఇట ఎద జాత్యేకవచనము;) చింతన్‌= విచారమును; తక్కు(డు= వదలండి. 


398 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: “అప్రతిహత తపఃపరులారా! దేవేంద్రుడు ధర్మబుద్దిఅయి యజ్ఞానికి విఘ్నం కలుగకుండా మేఘాలను 
పంపి నెలకు మూడు వానలు నిండుగా కురిపిస్తాడా సరేసరి. లేదా నేనే ఆ దేవేంద్రత్వాన్ని స్వీకరించి లోకాన్ని కాపాడుతాను. 
మీరు నా విషయంలో నిర్విచారంగా ఉండండి. 


క్ర కాదేని( ద్రిజగముల బహు । కోదార ద్రవ్యకోటు లున్న యునికి మీ 
పాదముల పరిసరమునకుం । దే దొరంకొను; నశ్రమమునం దెచ్చెద వానిన్‌. 264 
ప్రతిపదార్థం: కాదు+ఏనిన్‌= అట్టా కాకపోతే; (త్రిజగములన్‌= మూడు లోకాలలో; బహుళ= అధికమైన; ఉదార= గొప్పదైన; 


ద్రవ్య= పదార్థ్జాలయొక్క; కోటులు= సమూహాలును; ఉన్న+ఉనికిన్‌= ఉన్నవి ఉన్నట్లే, మీ= మీయొక్క; పాదములపరిసరమునకున్‌= 
కాళ్ళదగ్గరకు; తేన్‌= తీసికొనగా; దొరంకొనున్‌= లభిస్తుంది; వానిన్‌= వాటిని; అ(శ్రమమునన్‌= సునాయాసంగా; తెచ్చెదన్‌= తెస్తాను. 


తాత్పర్యం: ఆ విధంగా కాకపోతే మూడు లోకాలలో యజ్ఞ ద్రవ్యాలు కోటానకోట్లు ఉన్నవి కదా! వాటిని ఉన్నవి ఉన్నట్లే 
మీ కాళ్ళదగ్గర సునాయాసంగా తెచ్చి పడవేస్తాను. 


తే. అంత చేయంగవలయునే యన్న ననఘు । లార! యుత్తర కురుభూము లారం బండి 
యున్నయవి; యాగ కాలోచితాన్నమునకు । వలయు ధాన్యముల్‌ తల(పున వచ్చు నిందు.” 265 


ప్రతిపదార్థం: అంత= అంతపెద్దపని; చేయంగన్‌+వలయున్‌+ఏ= చేయవలయునా; అన్నన్‌= అని మీరు అంటే; అనఘులు+ఆర!= 
పుణ్యాత్ములారా!; ఉత్తర కురు భూములు= ఉత్తర కురుదేశంలోని భూములు; ఆరన్‌= పరిపూర్ణంగా; పండి; ఉన్న+అవి= ఉన్నవి; 
యాగకాల= యజ్ఞసమయానికి; ఉచిత= తగిన; అన్నమునకున్‌= అన్నం కొరకు; వలయు= కావలసిన; ధాన్యముల్‌= ధాన్యాలు; 
తల(పునన్‌= తలచిన వెంటనే; ఇందున్‌= ఇక్కడకు; వచ్చున్‌= చేరుతాయి. 


తాత్సర్యం: పుణ్యాత్ములారా! అంతపెద్దపని చేయాలా? అని మీరు అన్నట్టయితే ఉత్తర కురుభూములలో పంటలు 
చక్కగా పండాయి. యాగకాలంలో అన్నప్రదానం చేయటానికి కావలసిన ధాన్యాలు తలచినవెంటనే ఇక్కడకు చేరుతాయి. 


వ. అని పలికి వెండియు. 266 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (ఇట్లా అన్నాడు.) 
క “ఆ జాలియేల? నిర్మల । బీజహవిస్తంత్ర మేను బ్రీతి నొనర్వం 

గా జగతి వటిపునం జెడు । నే? జన్నము విఘ్నపడునె? యేటికి వగవన్‌.” 267 
ప్రతిపదార్థం: ఆ జాలి= ఆ విచారం, బాధ; ఏల?= ఎందుకు?; ఏను= నేను; నిర్మల= స్వచ్చమైన; బీజ= బీజాలు అను; హవిస్‌= 
హోమ(ద్రవ్యాలతో కూడిన; తంత్రము= హోమం; ట్రీతిన్‌= సంతోషంతో; ఒనర్చంాన్‌= చేయగా; జగతి= లోకం; వణుపునన్‌= 


అనావృష్టిచేత; చెడున్‌+ఏ?= చెడునా?; జన్నము= యజ్ఞం; విఘ్నపడును+ఎ= విఘ్నం కలది అగునా?; వగవన్‌= విచారించగా; 
ఏటికిన్‌?= ఎందుకు? 


తాత్పర్యం: 'ఆ బాధ ఎందుకు? నేను సంతోషంగా మంచి విత్తనాలతో యజ్ఞంచేస్తే లోకం అనావృష్టిచే చెడుతుందా? 
యజ్ఞానికి ఆటంకం కలుగుతుందా? విచారించనేల?” 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసము 399 


(ఈక 


అన విని 'నీవు ధర్మాగతి సంసిద్ధ। వస్తుదాయిని; నిరవద్య తపము 

వ్యయముగా నీ కేల వాసవుపై కిన్మ? నఖిల జగద్ధన మాహరించి 

కొననేల? యుత్తర కురుభూములందలి । ధాన్యంబు లేల? సన్మాన్యబీజ 
హుతములందు ఫలేచ్చ యోజింప నేల? మా । కై యిన్ని దెజంగులయందు. బాటే 


తే. నీదు చిత్తంబు; దీని వినిశ్చయముగం। జేసి సుఖి వగు; మేము మా చేసినట్టి 
సుకృతములఈ దెచ్చికొందుము సులభములుగ। వలయు నాహారములు; లోకవందనీయ]! 268 


ప్రతిపదార్థం: లోక= లోకాలచేత; వందనీయ= నమస్కరించదగినవాడా!; అనన్‌= అనగా; విని; నీవు; ధర్మ+ఆగతి= ధర్మ 
ప్రాప్తిచేత; సంసిద్ద= ఆమోదించబడిన; వస్తు= వస్తువులను; దాయిని= ఇచ్చేవాడవు; నీకున్‌= నీకు; వాసవుపైన్‌= ఇంద్రుడిమీద; 
కిన్కన్‌= కోపంచేత; నిరవద్య= దోషంలేని; తపము; వ్యయము+కాన్‌= వ్యయంకావటం; ఏల?= ఎందుకు?; అఖిల= సమస్తమైన; 
జగత్‌= లోకాలయొక్క; ధనము= ధనమును; ఆహరించికొనన్‌= తీసికొనగా; ఏల?= ఎందుకు?; ఉత్తర కురుభూములు+ 
అందున్‌+అలి= ఉత్తర కురుభూములలోని; ధాన్యంబులు= ధాన్యాలు; ఏల?= ఎందుకు?; సత్‌= సజ్జ్ఞనులచేత; మాన్య= 
గౌరవించదగిన; బీజ= బీజాలు; హుతములు+అందున్‌= హోమద్రవ్యాలలో; ఫల= ఫలమునందలి; ఇచ్చన్‌= కోరికను గూర్చి; 
యోజింపన్‌+ఏల?= ఆలోచించటం ఎందుకు?; మాకున్‌+ఐ= మా కొరకు; ఇన్ని; తెజంగల+అందున్‌= దారులందు; నీదు 
చిత్తంబు= నీ మనస్సు; పాటెన్‌= పోయింది; దీనిన్‌= ఈ యజ్ఞాన్ని; వినిశ్చయము+కన్‌= నిశ్చయించినట్టు తప్పక; చేసి; సుఖివి= 
సుఖం కలవాడవు; అగుము; ఏము= మేము; చేసిన; అట్టి; సుకృతములన్‌= పుణ్యాలచేత; వలయు= కావలసిన; ఆహారములు; 
సులభములుగన్‌= సులభంగా; తెచ్చికొందుము= తెచ్చికొంటాము. 


తాత్సర్యం: అగస్తుడు ఈ విధంగా అనగా విని మునులు 'లోకనందనీయా! నీవు ధర్మబద్ధంగా ప్రాప్తించిన వస్తువులు 
ఇచ్చేవాడవు. ఇంద్రుడిమీద కోపంచేత నీ నిష్కళంకమైన తపస్సు వ్యయం కావటం దేనికి? లోకాలన్నిటిలో ఉన్న ధనం 
తీసికొనటం ఎందుకు? ఉత్తర కురుభూములలోని ధాన్యాలెందుకు? మంచి విత్తనాలతో ఫలం కోరి యజ్ఞం చేయటం 
ఎందుకు? మా కొరకు నీ మనస్సు ఇన్ని దారులు (తొక్కింది. -ఈః యజ్ఞాన్ని అనుకొన్నట్టు చేసి సుఖంగా ఉండుము. 
మేము చేసిన పుణ్యాలవలన మాకు కావలసిన ఆహార పదార్థాలను మేము తెచ్చుకొంటాము.” 
మ. అనిసల్లాపము సేయుచుండ(గ ననేకాంభోదజాలంబులన్‌ 

బనిచెం బెల్లుగ వర్షముల్‌ గురియంగా. బర్జన్యు. డా ప్రొద్ద; తా 

నును నాచార్యు.బురస్కరించికొని నన్నుం గావవే యంచు న 

మ్మునిశార్లూలుని( గానవచ్చె వినయంబున్‌ భక్తియుం దోంపంగన్‌. 269 
ప్రతిపదార్థం: అని; సల్హాపము= సంభాషణం; చేయుచున్‌= చేస్తూ; ఉండంగన్‌= ఉండగా; ఆ ్రొద్దు+అ= అప్పటికప్పుడే; 
పర్దన్యు(డు= ఇంద్రుడు; అనేక= పెక్కులైన; అంభోద= మేఘాలయొక్క; జాలంబులన్‌= గుంపులను; పెల్టు+కన్‌= ఎక్కువగా; 
వర్షముల్‌= వర్షాలు; కురియంగాన్‌= కురియగా; పనిచెన్‌= పంపాడు; తానును= తానుకూడా; ఆచార్యున్‌= గురువును, బృహస్పతిని; 
పురస్కరించికొని= ముందుంచుకొని; వినయంబున్‌= వినయమూ; భక్తియున్‌= భక్తియూ; తోథంగన్‌= వెల్లడి కాగా; నన్నున్‌= 


నన్ను; కావవే= రక్షింపవే; అంచున్‌= అంటూ; ఆ ముని శార్చూలునిన్‌= ఆ మునులలో ్రేష్టుడిని; కానన్‌= దర్శించగా; వచ్చెన్‌= 
వచ్చాడు. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 965 


తాత్సర్యం: “ఈ శ్వేతకి ఎడతెగకుండా యజ్ఞాలు చేయటంలో (ప్రీతి కలవాడు. పాపభీతి కలవాడు. ఇతని 
మనస్సుకు సంతోషం కలిగేటట్టు గొప్పతేజస్సుచే అధికుడవైన ఓ దుర్వాసమహార్తీ! యజ్ఞం చేయించుము” అని 
దయతో శివుడు ఆజ్ఞాపించాడు. 


వ. శ్వేతకియు. దనకు దుర్వాసుండు బుషిగణంబులతో బుత్విజుండుగా నభిమతం బయిన సత్రయాగంబు సేసె; న 
ట్లాశ్వేతకి చేసిన నిరంతరఘృతధారాకారణంబున నగ్నిదేవుండు దన కగ్నిమాంద్యంబును దేజోహీనతయు దప్పియు 
నైన; బితామహుపాలికిం జని తనశరీరస్థితి చెప్పిన బితామహుండును దాని నపరిమితఘృతోపయోగంబున 
నయిన మహావ్యాధి(గా నెటింగి యగ్నిదేవున కి ట్లనియె. 247 

ప్రతిపదార్థం: శ్చేతకియున్‌= శ్వేతకికూడా; తనకున్‌; దుర్వాసుండు; బుషి గణంబులతోన్‌= బుషులసమూహాలతో; 
బుత్విజుండుగాన్‌= యజ్ఞం చేయించేవాడుగా; అభిమతంబు+అయిన= ఇష్టమైన; సత్రయాగంబు= సత్రయాగం; చేసెన్‌; 
అట్టు; ఆ, శ్వేతకి; చేసిన= కావించిన; నిరంతర, ఘృత, ధారా, కారణంబునన్‌= ఎడతెరపి లేని నేతిధార కారణంగా; తనకున్‌, 
అగ్ని, మాంద్యంబును= జీర్లశక్తి తగ్గటమూ; తేజస్‌+హీనతయున్‌= కాంతి పోవటమూ; దప్పియున్‌= దప్పికా; ఐనన్‌= కలుగగా; 
పిత్రామహు, పాలికిన్‌= (బ్రహ్మదేవుని దగ్గరకు; చని= వెళ్ళి; తన, శరీర, సితి= తన దేహ పరిస్టితి; చెప్పినన్‌= చెప్పుగా; పితా 
మహుండును= (బ్రహ్మదేవుడుకూడా; దానిన్‌= దానిని; అపరిమిత; ఘృత+ఉపయోగంబునన్‌= మిక్కిలి ఎక్కువగా నేతిని 
ఉపయోగించటంవలన; అయిన, మహి, వ్యాధిన్‌+కాన్‌= పెద్దజబ్బుగా; ఎజీంగి= తెలిసికొని; అగ్నిదేవునకున్‌= అగ్నిదేవునికి; 
ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: శ్వేతకికూడా బుషుల సమూహాలతో దుర్వాసుడు తనకు బుత్విజుడు (యజ్ఞం చేయించేవాడు) కాగా, 
తన కిష్టమైన స(త్రయాగాన్ని చేశాడు. ఆ విధంగా శ్వేతకి చేసినయాగంలోని ఎడతెరపి నేతిధార కారణంగా 
అగ్నిదేవునికి జీర్ణశక్తి తగ్గింది, కాంతి సన్నగిల్లింది, దప్పిక ఎక్కువైంది. ఆయన (బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. తన 
శరీరస్థితి చెప్పుకొన్నాడు. బ్రహ్మదేవుడు అది నేతిని అపరిమితంగా ఉపయోగించటంవలన కలిగిన మహావ్యాధిగా 
(గ్రహించి అగ్నిదేవునితో ఇట్టా అన్నాడు. 
క. ‘ఈవ్యాధి యొంటఈ దీఅదు; । దివ్యౌషధయుక్త మైన దివిజవనంబున్‌ 

హవ్యాశన! భక్షింపు; మ । హావ్యాధి శమంబు దాన నగు నీ' కనినన్‌. 248 
ప్రతిపదార్థం: ఈ, వ్యాధి; ఒంటన్‌= మరొకదానిచేత; తీఅదు; హవ్య+అశన= దేవతలకు ఈయదగిన అన్నాన్ని ఆహారంగా 
కలవాడా- అన్నిహోత్రా!; దివ్య+జౌషధ, యుక్తము+ఐన= దేవలోకసంబంధమైన మందుచెట్లతో కూడిన; దివిజ, వనంబున్‌= 


దేవతావనాన్ని; భక్షింపు(ము); దానన్‌= దానివలన; నీకున్‌= నీకు; మహా, వ్యాధి, శమంబు= గొప్పజబ్బు తగ్గటం; అగున్‌= 
జరుగుతుంది; అనినన్‌= అని అనగా. 


తాత్సర్యం: "ఈ వ్యాధి మరొక దానిచేత తీరదు. అగ్నిహో'త్రా! దివ్యౌషధాలతో కూడిన దేవతావనాన్ని భక్షించు. 
దానివలన నీ మహావ్యాధి పోతుం' దని అనగా. 


క. చని ఖాండవంబుం గాల్బ(గ | మొనసి మహాహస్తియూథములఈ బోని ఘనా 
ఘనములచే బాధితు( డయి । వనజజుకడ కరిగి హవ్యవాహను. డనియెన్‌. 249 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని మునులు మాటాడుతుండగా ఆ సమయంలోనే ఇంద్రుడు జోరున వానలు కురియటానికి మేఘాలను 
పంపాడు. అంతే కాకుండా తన గురువును బృహస్పతిని ముందుంచుకొని వినయమూ భక్తీ వెల్లడి జొతుండగా తాను 
కూడా అగస్త్యుడిని దర్శించటానికి వచ్చాడు. 


ఉ. వచ్చిన గారవించి, యనవద్యపు టర్ణన లిచ్చి సంయముల్‌ 
మెచ్చంగ శాంతసద్వచనలీలం బ్రమోద మొనర్హి యాతనిం 
బుచ్చె సురేజ్యయుక్తముగం బోండిగం గ్రమ్మట వేల్పువీటి కా 
సచ్చరితుండు; లోకమును సంతస మందె; వెలింగె జన్నమున్‌. 270 


ప్రతిపదార్థం: ఆ+సత్‌= ఆ ఉత్తమమైన; చరితుండు= నడవడిగలవాడు, అగస్త్యుడు; వచ్చినన్‌= ఇంద్రుడు రాగా; గారవించి= 
గౌరవించి; అనవద్యము= దోషం దొరలని; అర్భనలు+ఇచ్చి= పూజలు చేసి; సంయముల్‌= మునులు; మెచ్చంగన్‌= మెచ్చుకొనగా; 
శాంత= నెమ్మదితో కూడిన; సత్‌+వచన= మంచిమాటలయొక్క; లీలన్‌= సొగసుతో; ప్రమోదము= సంతోషం; ఒనర్చి= కలిగించి; 
పోండిగన్‌= తగిన విధంగా; క్రమ్మజన్‌= మరల; అతనిన్‌= ఆ ఇంద్రుడిని; సుర= దేవతలయొక్క; ఇజ్య= గురువుతో, బృహస్పతితో; 
యుక్తముగన్‌= కూడి ఉండేటట్టుగా; వేల్పు= దేవతలయొక్క; వీటికిన్‌= పట్టణానికి, అమరావతికి; పుచ్చెన్‌= పంపాడు; లోకమును= 
లోకంకూడా; సంతసము+అందెన్‌= సంతోషించింది; జన్నమున్‌= యజ్ఞమూ; వెలింగెన్‌= శోభిల్లింది. 


తాత్పర్యం: ఇంద్రుడు రాగా అగస్త్యుడు గౌరవించి, శా(స్తోక్తంగా పూజించి నెమ్మదితో మంచిమాటలు చెప్పి అలరించి, 
అతడిని బృహస్పతితోపాటు మరలా అమరావతికి తగినవిధంగా పంపాడు. ఇది చూచి మునులు మెచ్చుకొన్నారు. 
లోకమూ సంతోషించింది. యజ్ఞమూ శోభిల్లింది. 


తే. క్రతు సమాప్తి సమయమున నతండు వినయ । భరితు(డై యోగ్యభంగి నప్పరమ మునుల 
కర్ణ లిచ్చి యామంత్రణ మాచరింప । వారు? బ్రీతి నే(గిరి నిజావాసములకు. 271 


ప్రతిపదార్థం: అతండు= అగస్త్యుడు; [క్రతు= యజ్ఞంయొక్క; సమాప్తి= ముగింపుయొక్క; సమయమునన్‌= కాలంలో; వినయ= 
వినయంచేత; భరితుండు+ఐ= నిండినవాడై; ఆ పరమ మునులకున్‌= ఆ మహర్షులకు; యోగ్య= తగిన; భంగిన్‌= విధంగా; 
అర్భలు+ఇచ్చి= పూజలుచేసి; ఆమం(త్రణము= వీడ్కోలు; ఆచరింపన్‌= చేయగా; వారున్‌= వారూ; ప్రీతిన్‌= ఆనందంతో; నిజ= 
తమయొక్క; ఆవాసములకున్‌= నివాసాలకు; ఏంిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: యజ్ఞం ముగిసినప్పుడు అగస్తుడు వినయపరిపూర్గ్ణుడై ఆ మహర్షులకు తగినవిధంగా పూజలుచేసి 
వీడ్కొలుపగా వారు తమ తమ నివాసాలకు వెళ్ళారు. 
జమదగ్ని మహాముని పితృదేవతల శాపంబున నకులం బై పుట్టిన కథ (సం.14-96-1) 
వ. ఇవ్విధంబున హింసారహితంబుగా మహిత యాగంబు సుప్రయోగంబు చేసి యగస్తుుండు పరమ ప్రశస్తి 
నుజ్జ్వలు( డయి వెలింగెం; గావున ధర్మమార్గాగత ద్రవ్యకృతంబై తపోమయం బగు యజ్ఞంబు ప్రాజ్ఞజన 
మనోజ్ఞంబై వెలయు’ నని చెప్పిన విని జనమేజయుం డిట్లనియె. 272 


అశ్వమేధపర్వము - చతుర్దాశ్వాసము 401 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ విధంగా; హింసా= హింస; రహితంబు+కాన్‌= లేనట్టుగా; మహిత యాగంబు= గొప్ప 
యజ్ఞం; సుప్రయోగంబు= సదనుష్టానం కలదిగా; చేసి; అగస్తుండు; పరమ= మిక్కిలి; (ప్రశస్తిన్‌= పాగడ్తతో; ఉజ్జ్యలుండు= 
పెంపొందేవాడు; అయి; వెలింగెన్‌= (ప్రకాశించాడు; కావునన్‌= కాబట్టి; ధర్మమార్గ= ధర్మమార్గంచేత; ఆగత= ప్రాప్తించిన; ద్రవ్య= 
పదార్థాలచేత; కృతంబు+ఐ= చేయబడినదై; తపస్‌+మయంబు= తపోరూపం; అగు= అయిన; యజ్ఞంబు= యజ్ఞం; (ప్రాజ్ఞజన= 
విద్వాంసులకు; మనోజ్ఞంబు+ఐ= మనోహరమై; వెలయున్‌= (ప్రసిద్దికెక్కుతుంది; అని; చెప్పినన్‌= చెప్పగా; విని; జనమేజయుండు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా హింస లేకుండా సదనుష్టానం కలదిగా మహాయజ్ఞం చేసి మిక్కిలి పొగడ్తలు పొంది అగస్త్యుడు 
ప్రకాశించాడు. ధర్మమార్లాన ప్రాప్తించిన (ద్రవ్యాలతో చేసే తపోరూపయజ్ఞం విద్యాంసులకు మనోహరమై (ప్రసిద్ది 
కెక్కుతుంది” అని వైశంపాయనుడు చెప్పగా విని, జనమేజయుడు ఈ విధంగా పలికాడు. 


తే. “అనఘ! నకులరూపంబున నట్లు దోంచి। బ్రాహ్మణులతోడ మానవ భాషణముల 

నెవ్వందేనియు నొక్కయహీన బోధ । ఘనుండు సల్లాప మొనరించె నని తలంచి. 273 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; ఎవ్వండు+ఏనియున్‌= ఎవ్వడో; ఒక్క= ఒకానొక; అహీన= హీనంకాని, అత్యధికమైన; 
బోధ= జ్ఞానంచేత; ఘనుండు= గొప్పవాడు; అట్టు= ఆవిధంగా; నకుల= ముంగిస; రూపంబునన్‌= రూపంతో; తోంచి= కనబడి; 
బ్రాహ్మణులతోడన్‌= (బ్రాహ్మణులతో; మానవ= మనుష్యులయొక్క; భాషణములన్‌= మాటలతో; సల్హాపము= సంభాషణం; 
ఒనరించెన్‌= చేశాడు; అని; తలంచి= ఊహించి. 
తాత్సర్యం: పుణ్యాత్మా! ఎవ్వడో ఒక మహాజ్ఞాని ఆ విధంగా ముంగిసరూపంతో సాక్షాత్కరించి బ్రాహ్మణులతో 
మనుష్యవాక్కులతో మాటాడి యుండవచ్చునని యూహించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. ఆతందెవ్వ(డో? యని నిన్ను నడుగ( జూచి । వెండియును బ్రస్తుతోక్తుల విందు మను మ 

నంబుతో నూరకుండితి; నాకు నతని(। జెప్ప( దగు నేని బోధనశీల! చెపుమ!' 274 
ప్రతిపదార్థం: బోధన= బోధించుటయే; శీల!= శీలంగా కలవాడా!; అతండు= ఆ మహాజ్ఞాని; ఎవ్వండు+ఓ= ఎవ్వడో; అని; 
నిన్నున్‌= నిన్ను; అడుగన్‌= అడుగగా; చూచి= తలచియూ; వెండియును= మరియును; ప్రస్తుత= ముందు సందర్భమునుబట్టి 


వచ్చిన; ఉక్తులన్‌= మాటలను; విందుము= విందాము; అను; మనంబుతోన్‌= మనస్సుతో; ఊరక+ఉండితిన్‌= ఊరకున్నాడు; 
అతనిన్‌= అతడిని గూర్చి; చెప్పన్‌+తగున్‌+ఏనిన్‌= చెప్పదగినచో; నాకున్‌= నాకు; చెపుము+అ!= చెప్పుమా! 


తాత్సర్యం: బోధనశీలా! అత డెవ్వడో నిన్ను అడగాలని అనుకొన్నప్పటికీ ముందు సందర్భముననుసరించి వచ్చినమాటలు 
వినవలెననే మనస్సుతో నేను ఊరకున్నాను. అతడిని గూర్చి చెప్పటానికి వీలుంటే నాకు చెప్పండి. 


క అనుటయు వైశంపాయను.। 'డనూన పుణ్య ప్రదీప్త డగు నీ కెందున్‌ 
విన దగని యదియు. గలదే! వినిపించెద ముంగి విధము విను తెలియంగన్‌. 275 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; వైశంపాయనుండు; న+ఊన= తక్కువకాని,అధికమైన; పుణ్య= పుణ్యంచేత; ప్రదీప్తుండు= 
ప్రకాశింపజేయబడినవాడవు; అగు= అయిన; నీకున్‌= నీకు; ఎందున్‌= ఏ విషయంలోనైనా; వినన్‌= వినగా; తగని= తగని; 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


అదియున్‌= అదికూడా; కలదు+ఏ?= ఉన్నదా?; ముంగి= ముంగిసయొక్క; విధము= వృత్తాంతం; తెలియంగన్‌= తెలిసేటట్టుగా; 
వినిపించెదన్‌= వినిపిస్తాను; విను= వినుము. 


తాత్సర్యం: అనగా వైశంపాయనుడు “నీవు మహాపుణ్యంచేత ప్రకాశిస్తున్నావు. ఏ విషయమైనా నీకు తెలియకూడనిదంటూ 
ఒకటి ఉన్నదా! నీకు తెలిసేటట్టుగా ముంగిస వృత్తాంతం వినిపిస్తాను వినుము. 


సీ. జమదగ్నిపితృకార్య సంకల్ప మత్యంత । నియతాత్తు(డై చేసి; నిష్ట యొప్పం 
జారు నూతన కలశంబున హోమ ధే । నువు(దాన పిదికి గారవముతోడ 
నిమ్మైనయెడ బదిలమ్ముగా డించిన । నతని చిత్తము తెటిం గరయు బుద్ధి 
సాకారవృత్తి. గ్రోధాధిదైవము వచ్చి! ప్రామాదికం బను భంగి దోప 


ఆ. గుండతోడిపాలు గూల్చినం గినియక । యూరకుండె నా సముజ్వ్వలాత్తుం 
డప్పు డాత్మ మెచ్చి యద్దెవ మతనికి । నిట్టు లనియెం గురుమహీశవర్య! 276 


ప్రతిపదార్థం: కురు= కురువంశీయులైన; మహి+ఈశ= రాజులలో; వర్య!= (శ్రేష్టుడా!; జమదగ్ని; అత్యంత= మిక్కిలి; నియత= 
నిగ్రహించబడిన; ఆత్ముండు+ఐ= మనస్సు కలవాడై; పితృకార్య= (శ్రాద్ధం చేయవలయుననే; సంకల్పంబు= ఆలోచన; చేసెన్‌= 
చేశారు; నిష్ట= (శ్రద్ద; ఒప్పన్‌= ఒప్పగా; తాన్‌+అ= తానే; చారు= అందమైన; నూతన= (క్రొత్తది అయిన; కలశంబునన్‌= కుండలో; 
హోమ= యజ్ఞానికి ఉపయోగించు; ధేనువున్‌= ఆవును; పిదికి; గారవముతోడన్‌= (ప్రేమతో; ఇమ్ము+ఐన= అనుకూలమైన; 
ఎడన్‌= చోటునందు; పదిలమ్ము+కాన్‌= జాగరూకతతో; డించినన్‌= చేర్చగా, ఉంచగా; అతని= అతడియొక్క; చిత్తము= మనస్సు; 
తెజంగు= తీరు; అరయు= పరీక్షించే; బుద్దిన్‌= తలపుతో; సాకార= ఆకారంతో కూడిన; వృత్తిన్‌= వ్యాపారంతో; క్రోధ= క్రోధమునకు; 
అధిదైవము= అధిష్టానం. (కోధభూతము అని అర్థం); వచ్చి; 'ప్రామాదికంబు= పొరపాటున జరిగింది; అగు= అయిన; భంగి= 
విధం; తోంపన్‌= చూపట్టగా; కుండతోడన్‌+పాలున్‌= కుండతోపాటు పాలను, పాలకుండను; కూల్చినన్‌= పడ[ద్రోయగా; ఆ 
సముజ్ఞ్యల= ఆ పాపరహితమైన; ఆత్ముండు= ఆత్మకలవాడు, జమదగ్ని; కినియక= కోపించక; ఊరకుండెన్‌= ఊరకున్నాడు; ఆ 
దైవము= ఆ (క్రోధభూతం; అప్పుడు; ఆత్మన్‌= మనస్సులో; మెచ్చి= మెచ్చుకొని; అతనికిన్‌= జమదగ్నితో; ఇట్టులు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నారు. 


తాత్సర్యం: జమదగ్ని నిగ్రహచిత్తుడై (శ్రాద్దం చేయ సంకల్పించాడు. నిష్టతో అందమైన (క్రొత్త కుండలో హోమధేనువు 
పాలు పిండి అనుకూల ప్రదేశంలో దానిని జాగరూకతతో ఉంచాడు. అతడి మనస్సు పరీక్షించాలని (క్రోధభూతం 
నిశ్ళయించింది. అది ఆకారం ధరించి వచ్చి చూచినవారు పొరపాటున జరిగిందని అనుకొనేటట్టుగా పాలకుండను 
పడ[ద్రోసింది. పుణ్యాత్ముడైన జమదగ్ని చూచికూడా కోపించలేదు. అప్పుడు ఆ భూతం మనస్సులో మెచ్చుకొని అతడితో 
ఇట్లా అన్నది. 
క. భృగువులు క్రోధను లనంగా । జగతి. బర(గు వాద; మది మృషాపరికలితం 

బగుట దెలిసె; నోడితి నీ;। కగణిత మగు నీ తపమున కలికెద ననఘా! 277 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; భృగువులు= భృగుమహర్షి సంతతివారు; (కోధనులు= (క్రోధస్వభావులు; అన(గాన్‌= అనగా; 
వాదము= వదంతి; జగతిన్‌= లోకంలో; పరంగున్‌= వ్యాపించి ఉన్నది; అది= ఆ వదంతి; మృషా= అసత్యంతో, పరికలితంబు= 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 403 
కూడింది; అగుట; తెలిసెన్‌= తెలిసింది; నీకున్‌= నీకు; ఓడితిని= ఓడిపోయాను; అగణితము= ఇంతా అంతా అని లెక్కించబడనిది; 
అగు= అయిన; నీ= నీ యొక్క; తపమునకున్‌= తపస్సునకు; అలికెదన్‌= భయపడతాను. 


తాత్పర్యం: 'పుణ్యాత్మా! భృగు సంతతివారికి ముక్కుమీద కోపం ఉంటుందనే వదంతి లోకంలో వ్యాపించి ఉన్నది. 
అది అసత్య మని నేడు తెలిసింది. నీకు ఓడిపోయాను మితీమేరా లేని నీ తపస్సుకు నేను భయపడతాను.' 


వ. అని వెండియు. 278 
తాత్పర్యం: అని ఇంకా ఇట్టా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “నా దెస బ్రసన్నుండవు గ; | మ్మాదరమున( జూడు; సైంపు మపరాధము; వి 

ద్యాదయిత!' యనిన నమ్ముని । యా దైవము జూచి శాంతి యలవడ నెమ్మిన్‌. 279 
ప్రతిపదార్థం: విద్యాదయిత!= విద్యానాథా!; నా దెసన్‌= నా యెడ; ప్రసన్నుండవు= దయగలవాడవు అగుము; ఆదరమునన్‌= 
(ప్రేమతో; చూడుము; అపరాధము= తప్పు; సైపుము= సహింపుము; అనినన్‌= అనగా; ఆ ముని= ఆ జమదన్నీ; ఆ దైవమున్‌= 
ఆ దయ్యమును, భూతమును; శాంతి; అలవడన్‌= అబ్బగా; నెమ్మిన్‌= ప్రేమతో; చూచి. 
తాత్సర్యం: 'విద్యానాథా! నాయందు దయ చూపుము. నన్ను ప్రేమతో చూడుము. నా తప్పు సహింపుము అనగా 
జమదగ్ని శాంతమూర్తి అయి ఆ భూతాన్ని ప్రేమతో చూచి. 
వ. నాయెడ నిప్పుడు. 280 
తాత్పర్యం: నా విషయం ఇప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క నీ వేమి తప్పు సేసితి? । త్రోవుము శంకాభయంబు తొలంగంగ; సంక 
ల్పావిలతకు నలుగుట పితృ । దేవతలకు. గలుగు(; బొమ్ము దిగ్గన' ననుడున్‌. 281 

ప్రతిపదార్థం: నీవు; ఏమి తప్పు= ఏ తప్పు; చేసితి?(వ)= చేశావు?; శంకా= అనుమానంవలన కలిగిన; భయంబు= భయం; 

తొలంగంగన్‌= తొలగిపోగా; త్రోవుము= త్రోసివేయుము; సంకల్ప= (శ్రాద్ధం చేయవలయునను నా సంకల్పముయొక్క; ఆవిలతకున్‌= 
నష్టానికి, భగ్నమునకు; పితృదేవతలకున్‌= పితృదేవతలకు; అలుగుట= కోపించటం; కలుగున్‌= సంభవిస్తుంది; దిగ్గనన్‌= శీఘ్రంగా; 
పొమ్ము= వెళ్ళిపొమ్ము; అనుడున్‌= అనగా. 

తాత్సర్యం: నీవు నా యెడ ఏ తప్పు చేశావు? అనుమానంవలన చేశాననే నీ కేమయినా భయం కలిగితే దానిని త్రోసి 

వేయుము. (శ్రాద్ద సంకల్పము భగ్నమవటంచేత పితృదేవతలు నన్ను కోపిస్తారు. నీవు శీఘ్రంగా వెళ్ళిరమ్ము' 

అనగా.(తరువాతి వచనంతో అన్వయం) 

వ. భీతి నా భూతం బంతర్జానంబు చేసిం; దదనంతరంబ యాజమదగ్నిం బితృదేవతలు కోపించి పొడసూపి 
యతనితో 'నీవు శ్రాద్ధంబునకు సంకల్పించి యుండి తద్వైకల్యంబు పుట్టిన నూరకుండి' తని పలికి 'ముంగి 
వయి పుట్టు' మని శపించిన నతండు వారలకు దండప్రణామంబు చేసి 'తపస్వికి నలుగం దగదని 
యపరాధంబు గనియునుం గ్రోధాధిదైవంబునకు నలుగనైతి. 282 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భీతిన్‌= భయంతో; ఆ భూతంబు= ఆ భూతం; అంతర్జానంబు చేసెన్‌= అదృశ్యమయింది; తద్‌= ఆ; 
అనంతరంబు+అ= తరువాత; ఆ జమదగ్నిన్‌= ఆ జమదగ్నిని; పితృదేవతలు; కోపించి= కోపగించుకొని; పొడసూపి= సాక్షాత్కరించి; 
అతనితోన్‌= అతడితో; నీవు; (శాద్దంబునకున్‌= (శ్రాద్దానికి; సంకల్పించి+ఉండి= నిశ్చయించి ఉండి; తద్‌= దానియొక్క; వైకల్యంబు= 
లోపం; పుట్టినన్‌= పుట్టగా; ఊరకుండితి (వ)= ఊరకున్నావు; అని; పలికి; ముంగివి= ముంగిసవు; అయి; పుట్టుము; అని; 
శపించినన్‌= శపించగా; అతండు= అతడు, జమదగ్ని; వారలకున్‌= పితృదేవతలకు; దండప్రణామంబు= తప్పు; కనియునున్‌= 
చూచికూడా; (క్రోధ= (క్రోధమును; అధిదైవంబునకున్‌= అధిష్టించి ఉండే దేవతకు; అలుగన్‌+ఐతిన్‌= కోపింపనయ్యాను. 


తాత్పర్యం: ఆ భూతం భయంతో అదృశ్యమైనది. తరువాత పితృదేవతలు జమదగ్నిపై కోపంపూని సాక్షాత్కరించి 
అతడితో 'నీవు (శ్రాద్దం చేయాలని తలంచి దానికి లోపం కలిగినా ఊరకున్నావు' అని అన్నారు. 'ముంగిసవయి పుట్టుము” 
అని శపించారు. అప్పుడు వారికి జమదగ్ని సాష్టాంగ నమస్కారం చేసి “తపస్సు చేసేవారికి కోపగించటం తగదని తలచి 
తప్పు కనబడుతున్నప్పటికి క్రోధభూతాన్ని కోపించ లేదు. 


ఆ. తప్పుసైణి నన్నుదయ( జూచి శాపమో । క్షము ననుగ్రహింపు( డమితతేజు 
లార!' యని వినీతిలంపటుం డగుచు. బ్రా । ర్లించుటయును వారు తెలివి నొంది. 283 


ప్రతిపదార్థం: అమిత= మితిలేని; తేజులార!= తేజస్సు కల దేవతలారా! తప్పు; సైంచి= సహించి; నన్నున్‌= నన్ను; దయన్‌= 
దయతో; చూచి; శాప= శాపంవలన; మోక్షమున్‌= విముక్తిని; అను[గ్రహింపుండు= (ప్రసాదించండి; అని; వినీతి= వినయంతో; 
లంపటుండు= అత్యాసక్తి కలవాడు; అగుచున్‌= జౌతూ; ప్రార్ధించుటయున్‌= ప్రార్థించగా; వారు= ఆ పితృదేవతలు; తెలివిన్‌= 
(ప్రసన్నతను; ఒంది= పొంది. 


తాత్సర్యం: అమిత తేజస్వులారా! నా తప్పు సహించి నన్ను దయతో చూచి శాపవిముక్తిని ప్రసాదించండి అని వినయ 
సంపన్నుడయి ప్రార్థించాడు. అంతట పితృదేవతలు ప్రసన్నులై. (తరువాతి వచనంతో అన్వయం) 


వ.  “'విదగ్ధవిప్రసమూహం బొడంబడునట్టి యుచిత వాక్యంబుల నీ వెన్న(డేని మహాధర్మంబు కీడని యాడితి నాం 
డునీకు శాపమోక్షం బగు' నని నిర్దేశించి; రన్నకులంబును సక్తుప్రస్థుని కతంబునం దగిన మాటల నా తెబింగున 
సదస్యులతో ధర్మనందను నశ్వమేధంబు నధిక్షేపించి విగత శాపత్వానందంబు నొంది యంతర్శితంబయ్యె' 
నని యిట్లు జనమేజయునకు వైశంపాయనుండు పాండవాగ్రజు నశ్వమేధంబు విధంబు విస్తార 
ప్రస్తవనీయంబుగా వివరించుటయు. 284 


ప్రతిపదార్థం: విద్ద= పండితులైన; విప్ర= బ్రాహ్మణులయొక్క; సమూహంబు= సమూహం; ఒడంబడు+అట్టి= ఒప్పుకొనునట్టి; 
ఉచిత= తగిన; వాక్యంబులన్‌= మాటలచేత; నీవు; ఎన్నండు+ఏనిన్‌= ఏనాడైనా; మహత్‌= గొప్పది ఐన; ధర్మంబు= ధర్మం; 
కీడ్రు= తక్కువది; అని; ఆడితి(ఏ)= పలికి నిరూపిస్తావో; నాండు= ఆ నాడు; నీకున్‌= నీకు; శాప= శాపంవలన; మోక్షంబు= 
విముక్తి; అగును= అవుతుంది; అని; నిర్దేశించిరి= నిర్ణయించి చెప్పారు; ఆ నకులంబును= ఆ ముంగిసకూడా; సక్తుప్రస్టుని= 
సక్తుప్రస్థుడియొక్క కతంబునన్‌= కారణంచేత; తగిన; మాటలన్‌= మాటలచేత; ఆ తెజంగునన్‌= ఆ విధంగా; సదస్యులతోన్‌= 
బుత్విజులతో; ధర్మనందను= ధర్మరాజుయొక్క; అశ్వమేధంబున్‌= అశ్వమేధమును; అధిక్షేపించి= ఆక్షేపించి; విగత= తొలగిపోయిన; 
శాపత్వ= శాపావస్థచేత కలిగిన; ఆనందంబున్‌= ఆనందమును; ఒంది= పొంది; అంతర్హితంబు+అయ్యెన్‌= అదృశ్యమయింది; 
అని; ఇట్టు= ఈ విధంగా; జనమేజయునకున్‌= జనమేజయుడికి; వైశంపాయనుండు; పాండవ+అ[గ్రజు= పాండవులలో పెద్దవాడు 


అశ్వమేధసర్వము - చతుర్జాశ్వాసము 405 


ధర్మరాజు; అశ్వమేధంబు= అశ్వమేధం; విధంబు= వృత్తాంతం; విస్తారంబుగాన్‌= సవిశేషంగా; (ప్రస్తవనీయంబుగాన్‌= మిక్కిలి 
కొనియాడదగినట్టుగా; వివరించుటయున్‌= విపులంగా చెప్పగా. 


తాత్పర్యం: ఏనాడు నీవు పండితులైన బ్రాహ్మణులు ఒప్పుకొనేటట్టుగా మహాధర్మమును అధమధర్మంగా నిరూపిస్తావో 
ఆనాడే నీకు శాపవిముక్తి అవుతుంది' అని నిర్ణయించి చెప్పారు. ఆ ముంగిస ఆ విధంగా సదస్యులతో సక్తుప్రస్థుడి కథ 
చెప్పి తగిన మాటలతో ధర్మరాజు అశ్వమేధయాగాన్ని ఆక్షేపించి శాపవిముక్తి గాంచి ఆనందిస్తూ అదృశ్యమైనది' అని 
ఈ విధంగా వైశంపాయనుడు జనమేజయుడికి ధర్మరాజాశ్వమేధ వృత్తాంతాన్ని సవిశేషంగా పొగడదగినట్టుగా చెప్పగా. 
(తరువాతి ఆ(శ్రమవాసపర్వ ప్రథమాశ్వాస (ప్రారంభముతో అన్వయం). 


శా. భక్తి స్మేర మునీంద్ర చిత్తకమల ప్రస్పీత సౌరభ్య సం 
యుక్తారూఢ తర ప్రకాశ తనురూపోల్లాస! రాగాది ని 
రుక్తి కాంతి జనైకతా రసిక! చిన్ముద్రాసదోన్నిద్ర! ధీ 
శక్తిస్వైర విహారదూరలసితా! సద్ధావనోన్మీలితా! 285 


ప్రతిపదార్థం: భక్తి= భక్తి అనే ప్రకాశించే; స్మేర= వికసించిన; మునీంద్ర= మునీశ్వరులయొక్క; చిత్త= మనస్సులు అనే; కమల= 
పద్మములయొక్క; ప్రస్పీత= మిక్కిలి విస్తారమైన; సౌరభ్య= జ్ఞానం అనే పరిమళంతో; సంయుక్త= కూడియున్న; ఆరూఢతర= 
మిక్కిలి (ప్రసిద్దమైన; (ప్రకాశ= (ప్రకాశమైన; తనురూప= దేహరూపంతో; ఉల్లాస= వెలిగేవాడా!; రాగ= రాగం; ఆది= మొదలైన 
అంతశ్శత్రువులనుండి; నిర్ముక్త= విడుదల పొందిన; ఏకాంతిజన= ఏకా(గ్ర చిత్తులతోడ; ఏకతా= ఐక్యంతో; రసికా= ఆనందించేవాడా!; 
చిత్‌+ముద్రా= చిన్ముద్రయందు (చూపుడుట్రేలు, బొటనవ్రేలు కలయుట చిన్ముద్ర. అది జీవాత్మ పరమాత్మ భేదం లేనివారు 
అని చెప్పటానికి గుర్తు); సదా= ఎల్లప్తుడునూ; ఉన్నిద్ర= మేల్కొని ఉండేవాడా!; ధీశక్తి= బుద్ది శక్తియొక్క; స్వైర విహార= స్వేచ్చా 
విహారానికి; దూర= దూరంగా; లసితా!= (క్రీడించేవాడా!; సత్‌= ఉత్తమమైన; భావనా= సంస్కార విశేషంచేత; ఉన్మీలితా!= 
గోచరించేవాడా! 


తాత్పర్యం: భక్తి ప్రకాశంచేత వికసించిన మునీశ్వరుల చిత్త పద్మాల జ్ఞాన పరిమళంచేత కూడిన తేజోమయ శరీర 
రూపంచేత వెలిగేవాడా! రాగద్వేషాదులనుండి విముక్తి గాంచిన ఏకా(గ్రచిత్తులతో ఏకమై ఆనందించేవాడా! 
చిన్ముద్రయందు ఎల్లప్పుడూ జాగరూకుడవై యుండేవాడా! స్వేచ్చావిహారం చేసే బుద్దికి దూరంగా ఉండేవాడా! ఉత్తమమైన 
సంస్కార విశేషంచేత గోచరించేవాడా! 


క అజరామర పదకర పద । భజనా! సంసార జలధి పారీణస్తో 
తృజనా! స్వమూర్తి వైదిక; యజనా! పాశ్చాత్యనాడి కార్థవ్యజనా! 286 


ప్రతిపదార్థం: అజరా= వార్టక్యం; అమర= మృత్యువులేని; పద= స్థానమును, మోక్షమును; కర= కలిగించే; పదభజనా!= పాదసేవ 
కలవాడా! (హరిహరనాథుడి పాదభక్తి మోక్షాన్ని ప్రసాదించేదని అర్థం); సంసార= సంసారమనే; జలధి= సము(ద్రమును; పారీణ= 
దాటునట్టి; స్తోతృజనా!= సంస్తుతిచేసే జనులు కలవాడా!; స్వమూర్తి= ఆత్మరూపమైన; వైదిక= వేదములచేత విధించబడిన; యజనా!= 
యజ్ఞాలు కలవాడా!; పాశ్చాత్యనాడికా= సుషుమ్న అనెడి నాడియే; ఆ(ర్థ= చల్లనైన; వ్యజనా!= వీవనగా కలవాడా! 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జరామృత్యువులు అంటని మోక్షమును (ప్రసాదించే పాదారాధనం కలవాడా! సంసార సాగరమును తరించిన 
వారే వందిమాగధులుగా కలవాడా! వేదాలు కర్తవ్యాలుగా విధించేయజ్ఞాల స్వరూపమైనవాడా!; సుషుమ్న అనే నాడియే 
చల్లని వీవనగా కలవాడా! 


మాలిని; 


త్రియుగ కమల వీథీ దీప్త సంచార లీలా! 

నియమిత పవనాత్మాగ్ని ప్రభాస్నిగ్ట సంగా! 

సయ వికచ మహాబ్ద స్వైర మాద్వీక ధారో 

దయమయ మధురాతా! దర్శితానందవర్హా || 287 


ప్రతిపదార్థం: త్రియుగ= మూడు జంటలు అయిన (ఆరు); కమల= పద్మాల; వీథీ= వీథియందు; దీప్త= (ప్రకాశిస్తున్న; సంచార= 
గమనంయొక్క; లీలా!= విలాసం కలవాడా!; నియమిత= నియమించబడిన; పవన= వాయువుచేత ((ప్రాణాయామముచేత అని 
అర్థం); ఆత్మ+అగ్ని= జీవజ్యోతియొక్క; ప్రభా= కాంతితో; స్నిగ్ద= స్థిరమైన; సంగా!= సమావేశం కలవాడా!; స్మయ= ఆశ్చర్యకరంగా; 
వికచ= వికసించిన; మహా= గొప్పది అయిన; అబ్జ= కమలమునందు; స్వైర= స్వేచ్చగా (స్రవించే; మాధ్సిక ధార!= అమృతధారయొక్క; 
ఉదయమయ= (ప్రాదుర్భావ రూపమైన; మధుర= మధురమైన; ఆత్మ ఆత్మ కలవాడా!) దర్శిత= యోగాదులచేత చూపబడిన; 


ఆనందవర్శ్మ్మా!= ఆనందమార్గం కలవాడా! 
రి 


తాత్పర్యం: షట్కమల వీథిలో సంచరించే విలాసం కలవాడా! ప్రాణాయామంచేత ప్రాప్తించే సుస్థిర జీవాత్మ సాంగత్యం 
కలవాడా! అద్భుతంగా వికసించిన సహ(స్రారకమలంనుండి స్రవించే అమృతధారయే స్వరూపంగా కలవాడా! యోగాదులు 
నిరూపించిన ఆనందమార్గం కలవాడా! 


విశేషం: పాశ్చాత్య నాడికా. (286) త్రియుగకమలవీథి. (287) ఈ రెండు పద్యాలలో తిక్కన మహాదార్శనికుడు కావున కుండలినీ 
యోగమును గూర్చి చెప్పాడు. సం[గ్రహంగా ఈ యోగమును గూర్చి ఇట్టా చెప్పవచ్చును. 


(బ్రహ్మాండమంతా దివ్యశక్తితో నిండిఉన్నది. ఆ శక్తియే పిండాండం (శరీరం) నందు కూడా కలదు. శరీరంలోని ఈ 
శక్తిని అనుభవమునకు తెచ్చికొని మానవుడు మోక్షం పొందవచ్చునని యోగదర్శనం వెల్లడిస్తున్నది. ఆగమములు (ప్రకటిస్తున్నవి. 
ఈ ఆగమములకే తంత్రము లని పేరు. ఈ తంత్రములు సాధనలో ఉపాయాలను బోధిస్తాయి. వేదములు కర్మం ఉపాసనం 
జ్ఞానం అనే వాటి రూపాలను బోధిస్తాయి. ఇక తంత్రములో వాటి సాధనోపాయాలను వెల్లడిస్తాయి. వాటిలో కుండలినీయోగం 
ఒకటి. కుండలిని అనేదే శక్తికి పేరు. ఇదియే ప్రాణశక్తి, చైతన్యం. 


శరీరంలో (ప్రధానాలైన నాడీ స్థానాలు ఏడున్నాయి. వీటిని శాస్తం చక్రములనీ, పద్మములనీ పేర్కొంటున్నది. మూలాధారం, 
స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్దం, ఆజ్ఞ అనే ఆరు చక్రాలూ లేక కమలాలూ శరీరంలో ఉన్నవి. వీటినే తిక్కన 
'త్రియుగ కమల' (3౫2) అని పేర్కొన్నాడు. 


మూలాధార కమలమునకు స్థానం గుదము (ముడ్డి). స్వాధిష్టానం లింగమున, మణిపూరం నాభియందు, అనాహతం 
హృదయమున, విశుద్ధం కంఠమున, ఆజ్ఞ కనుబొమల నడుమ ఉంటాయి. 


అశ్వమేధపర్వము - చతుర్జాశ్వాసను 407 


శరీరమునందు ఒక ముఖ్యమైన నాడి ఉన్నది. ఇది శరీరానికి వెనుక ఉన్న (బ్రహ్మదండం అనే వెన్నెముక నడుమగా 
మూలాధారం నుండి (బ్రహ్మరంధ్రం వరకూ వ్యాపించి ఉంటుంది. దీనికి సుషుమ్న అని పేరు. దీనినే వైష్ణవి (బ్రహ్మనాడి అని 
అంటారు. తిక్కన దీనిని పళ్సిమ నాడి (శల్య, ఆశ్వా1. పద్య. 404), పాశ్చాత్యనాడి ఒక (చూడు. 285 పద్య.) అని అన్నాడు. ఇది 
తామరతూడు దారంవలె ఉంటుంది. 


మూలాధారంలో పాము చుట్టచుట్టుకొని నిద్రించి ఉన్నట్లు కుండలినీ శక్తి ఉంటుంది. సాధకుడు ప్రాణాయామం 
మొదలగు వాటిచేత కుండలినీ శక్తిని మేల్కొల్పి ఆరు కమలాలను (క్రమంగా భేదించి సుషుమ్న ద్యారాన సహసస్రారానికి చేరుస్తాడు. 
సహ(స్రారమందు చంద్రమండలం కురిసే అమృతమును (గోలి (బ్రహ్మానంద మనుభవిస్తాడు. అతడికి అపూర్వ శక్తులు కలుగుతాయి. 


ఈ సాధన [క్రమమును తిక్కన ఆశ్వాసాంత పద్యాలలో వర్ణించాడు. షట్కమలములను ఛేదించి (క్రమంగా సాధకుడు 
కుండలిని అనే ప్రాణశక్తి సహ(స్రారానికి చేర్చును కదా! ఈ (క్రమమును తిక్కన నిచ్చెన ఎక్కుటతో పోల్చి 'భరిత వికస నాంతః 
పద్మ నిశ్రేణికా సంచరణి అని వర్షించాడు. (శల్య. ఆశ్వా. 2. పద్య. 422) 


సహ(స్రారకమలంలో పరమేశ్వరుడు ఉంటాడని తంత్రములు చెప్పుతున్నాయి. యోగి ప్రాణశక్తిని ఆ పరమేశ్వరుడితో 
చేరుస్తాడని గ్రహించాలి. జీవశక్తి పరమేశ్వర సంయోగమునే తిక్కన 'నియమిత పవనాత్మాగ్ని ప్రభా స్నిగ్రసంగా' అని అన్నాడు. 
సహ(స్రారకమలములో చంద్రమండలమునుండి (స్రవించే అమృతము పరమేశ్వరుడి రూపమే. కావున పరమేశ్వరుడు అమృతధారా 
స్వరూపుడు. దీనినే తిక్కన 'స్మయవికచ మహాజ్జ' అనే సమాసంలో పేర్కొన్నాడు. 


మూలధారంలో ఉన్న చైతన్యశక్తి షట్బక్రములను ఛేదించి సహస్రారం చేరటానికి సుషుమ్నానాడియే ద్వారం లేక మార్గం 
కావున హరిహరనాథుడిని 'పశ్చిమనాడీ సరణి (శల్య అశ్వా1. పద్య 404) 'పాశ్చాత్యనాడి కొర్ర వ్యజనా' (చూడు. 286) అని 
తిక్కన వర్లించాడు. చైతన్య శక్తి మూలాధారంనుండి సహ(స్రారానికి పోవటానికి ప్రాణాయమం మున్నగునవి సాధనములు. 
యోగులు వాయువు బంధించి ప్రాణాయామాదులు చేస్తారు. వాయువునకు సంబంధించింది కావటంచేత తిక్కన సుషుమ్నా 
నాడిని హరిహరనాథుడికి చల్లని విసనక(ర్రవలె (ఆ(ర్థవ్యజనా!) వర్గించాడు. 


మూలాధారంనుండి పరావాక్కు బయలుదేరుతుందని శాబ్దికులంటారు. దినీనీ తెలిసికొన్న తిక్కన “లలిత చతుర్దళాఢ్య 
కమల” (ద్రోణ. ఆశ్వా. 2. ప. 381) అనే సమాసంలో హరిహరనాథుడిని 'నాలుగు దళాలతో ఒప్పారుతున్న వాక్సౌరభ (ప్రసారంలో 
ఉన్నవాడా!' అని సంబోధించాడు. 


సాధకుడు కుండలినీశక్తిని మేల్కొల్సి సహస్రారానికి చేరుస్తాడనీ అచట ఉన్న చం(ద్రమండలం నుండి జాలువారే 
అమృతమును (గ్రోలి ఆనందించుననీ చెప్పితిమి కదా! ఈ విషయాన్నే తిక్కన “క్రమోద్యన్మరుదుపగమలీలా మథ్యమానేందు 
భిక్షాక్షర దమృత వికారోత్సారణానంద రూపా” అని హరిహరనాథుడిని స్తుతించాడు. (శల్య.ఆశ్వా2. పద్య. 422). [క్రమముగా పైకి 
లేస్తున్న ప్రాణమును పొందటంచేత చం(ద్రబింబంనుండి (స్రవించే అమృతరూపమున పైకెగసే ఆనంద స్వరూపా” అని దీని అర్థం. 


గద్యము: 
ఇది శ్రీమదుభయ కవిమి త్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమహాభారతంబున నశ్వమేధ పర్వంబునందు సర్వంబును చతుర్జాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= ప్రసిద్ధికెక్కిన; ఉభయ కవి= సంస్కృతాంధ్ర భాషాకవుల; మిత్ర= మి(త్రుడును; 
కొమ్మన= కొమ్మన అనే; అమాత్య= మంత్రియొక్క; పుత్ర= కుమారుడును; బుధ= విద్వాంసులయొక్క; ఆరాధన= పూజచేత; 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాజి= (ప్రకాశించేవాడును అయిన; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కనచేత; ప్రణీతంబు+ఐన= రచించబడినదైన; 
శ్రీమహాభారతంబునన్‌= శ్రీమహాభారతంలో; అశ్వమేధపర్వంబు+అందున్‌= అశ్వమేధపర్వంలో; సర్వంబును= సమస్తమును; 
చతుర్ధ= నాలుగవ; ఆశ్యాసము= ఆశ్వాసం. 

తాత్పర్యం: కీర్తికలవాడూ, సంస్కృతాంధ్రభాషా కవిమిత్రుడూ, కొమ్మునమంత్రి కుమారుడూ బుధపూజనంచేత 
(ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలో అశ్వమేధపర్వములో సర్వమూ చతుర్జాశ్వాసం 
ముగిసింది. 


అవి 


అశ్వమేధపర్వంలోని చతుర్థాశ్వాసం సమాపం. 


శ్రీమదాంధ్ర మహాభారతంలో అశ్వమేధపర్వం ముగిసింది. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆశ్రమవాసపర్వము: ప్రథమాశ్వాసము 


శ్రీసాదనపదపద్మో। పాసనవిద్యా! శమైకపరతానిత్యా 


భ్యాసజనహృద్య! వేద । వ్యాస వచోవిభవవేద్య । హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= సంపదలకు; సాదన= నివాసమైన; పద పద్మ= తామరపూలవంటి పాదాలను; ఉపాసన= సేవించటం అనే; 


విద్యా!= విద్య కలవాడా!; శమ= శాంతిలో; ఏకపరతా= (ప్రధాన మైన తాత్సర్యంతో; నిత్య= ఎల్లవేళలా; అభ్యాస= అలవాటుగా 
కలిగిన; జన= జనానికి; హృద్య!= మనోహరమైనవాడా!; వేదవ్యాస= వేదాలను వేరు చేసిన (వ్యాస) మహర్షియొక్క; వచన్‌= 
వాక్యాల; విభవ= మహిమచేత; వేద్య!= తెలియదగినవాడా; హరిహరనాథా!= విష్ణు - పరమేశ్వర స్వరూపుడా! (వినుము). 


తాత్సర్యం: నీపాద పద్మాలను సేవించుకొనేవారికి సంపద లిచ్చేవాడా! ఎప్పుడూ శాంతంగా ఉండే వారి హృదయాలలో 
నిలిచేవాడా! వ్యాసమహర్షి బ్రహ్మసూత్ర, పురాణాది వాక్యాలవలన తెలియదగినవాడా! హరిహర స్వరూపా!. (తదుపరి 
వృత్తాంతం వినుము.) 


విశేషం: పదసేవతో సిరు లివ్వటం అనే మొదటి అంశంలో హరి లక్షణమూ, శాంతపరుల హృదయంలో ఉండడం అనే రెండో 

అంశంలో హరలక్షణమూ, వ్యాసవాక్యాలలో తెలియబడటం అనే మూడో అంశంలో హరిహర ఉభయలక్షణమూ కనబడతాయి. శ్రీ 

అంటే మోక్షం కూడా. అదీ ఒక కామితమే. 
యుధిష్టిరాదులును గాంధారీధృతరాష్టులును నొండొరులయెడల నడచికొనిన ప్రవర్తనము: (సం.15-1-1) 

వ. దేవా! జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె; నట్లు పితృపితామహక్రనుప్రాప్తం బయిన సామ్రాజ్యంబు 
జగత్పూజ్యప్రకారంబునం గైకొని మహాధ్వరప్రముఖధర్మకార్యధుర్యులును సముపాసితార్యులును దయా 
విధేయులు నగు - పాండవేయులు ధృతరాష్టువలన నెవ్విధంబు వారై నడచిరి? హతపుత్రమిత్రామాత్యుండును 
గతైశ్వర్యుండును నగు నా రాజును యశోమహితయగు గాంధారియు నెట్టిభంగి వర్తించి? రత్తెబింగు నా 
కెలింగింపుము. 2 


ప్రతిపదార్థం: దేవా= హరిహరనాథా!; జనమేజయుండు= జనమేజయమహారాజు; వైశంపాయనునకున్‌= వైశంపాయనమునితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు (అట్టులోగడ చెప్పినవిధంగా); పిత్స= తండ్రి; పితామహ= తాతల; |క్రమ= వరుసలో; 
'ప్రాప్తంబు అయిన= లభించిన; సామాజ్యంబు= సార్వభౌమత్వాన్ని; జగత్‌= ప్రజలచేత; పూజ్య= గౌరవించదగిన; ప్రకారంబునన్‌= 
పద్దతిలో; కైకొని= స్వీకరించి; మహా అధ్వర= గొప్ప యజ్ఞాలు; 'ప్రముఖ= మొదలైన; ధర్మ= వేదవిహితాలు అయిన; కార్య= 
క్రియలను నిర్వహించటంలో; ధుర్యులును= నేర్పరులూ; సమ్‌ ఉపాసిత= చక్కగా సేవించబడిన; ఆర్యులును= పెద్దలు కలవారూ; 
దయా విధేయులును= దయకు లోబడినవారూ; అగు= అయిన; పాండవేయులు= పాండురాజు కొడుకులు; ధృతరాష్టువలనన్‌= 
ధృతరాష్ట్రుడి విషయంలో; ఏ+విధంబు వారు అయి= ఎటువంటి (ప్రవర్తనం కలిగి; నడచిరి?= వ్యవహరించారు?; హత= చంపబడ్డ; 


966 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఖాండవంబున్‌= ఖాండవవనాన్ని; కాల్పన్‌+కన్‌= దహింపగా; మొనసి= పూని; మహా, హస్తి 
యూథములన్‌+పోని= గొప్ప ఏనుగుల గుంపులనుపోలిన; ఘనా ఘనములచేన్‌= వర్షించే మేఘాలతో; బాధితుండు+అయి= 
బాధింపబడినవాడై; హవ్యవాహను(డు= దేవతలకు ఇవ్వదగిన అన్నాన్ని మోసేవాడు - అగ్నిహోత్రుడు; వనజజు, కడకున్‌= 
నీటినుండి పుట్టిన పద్మంనుండి జన్మించిన (బ్రహ్మదేవునిదగ్గరకు; అరిగి= వెళ్ళి; అనియెన్‌. 


తాత్సర్యం: అగ్నిహోత్రుడు ఖాండవవనాన్ని దహించటానికి పూనుకొన్నాడు. పెద్దఏనుగుగుంపులవంటి వర్షించే 
మేఘాలు బాధించగా ఆయన (బ్రహ్మదేవునిదగ్గరకు వెళ్ళి ఇట్టా అన్నాడు. 


వ. “ఏను మీయానతిచ్చినవిధంబున ఖాండవం బుపయోగింపం బోయి, తద్రక్షకులు గావించువిఘాతంబులు 
వారింపనేరక యేడుమాటులు విఫలప్రయత్నుండ నైతి; నింక నెద్ది యుపాయంబు? నాకు నెవ్విధంబున 
ఖాండవభక్షణంబు దొరకొను? నని దుఖించిన యతనిం జూచి కమలభవుండు కరుణించి, భావికార్యం బప్పడు 
దలంచియు(; 'గొంతకాలంబునకు నరనారాయణు లను నాదిమునులు నరలోకంబున దేవహితార్దం 
బర్జునవాసుదేవు లయి జన్మించి యాఖాండవసమీపంబున విహరింతురు; వారు భవత్ర్పార్థితు లై తమ 
యస్ర్రబలంబున నఖిలవిఘ్నంబుల నపనయించి నిరాకులంబున నీకు ఖాండవోపయోగంబు ప్రసాదింతు' రనిన, 
నగ్నిదేవుండు గరంబు సంతసిల్లి, కమలజువచనం బవలంబంబుగాం బెద్దకాలం బుండి, తద్వనమార్గంబున నప్పుడు 
కృష్ణార్ణునులం గని ఖాండవదహనార్థంబు ప్రార్థించిన నగ్నిదేవున కర్టునుం డి ట్లనియె. 250 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ, ఆనతి+ఇచ్చిన, విధంబున= మీ యొక్క ఆజ్ఞ ఇచ్చిన విధంగా - అంటే మీరు 
ఆజ్ఞాపించినట్టుగా; ఖాండవంబు; ఉపయోగింపన్‌, పోయి; తత్‌+రక్షకులు= దాన్ని రక్షించేవాళ్ళు; కావించు; విఘాతంబులు= 
ఆటంకాలు; వారింపన్‌= నివారించటానికి; నేరక= చేతగాక; ఏడు, మాణులు, విఫల, ప్రయత్నుండన్‌= నెరవేరని ప్రయత్నం 
కలవాడిని; ఐతిన్‌= అయ్యాను; ఇంకన్‌, ఎద్ది= ఇక ఏది; ఉపాయంబు; నాకున్‌; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; ఖాండవ, 
భక్షణంబు= ఖాండవవనాన్ని తినటం; దొరకున్‌= లభిస్తుంది; అని, దుఃఖించినన్‌= అంటూ విలపింపగా; అతనిన్‌, కని= 
అతనిని చూచి; కమల భవుండు= పద్మంనుండి పుట్టినవాడు-(బ్రహ్మదేవుడు; కరుణించి= దయదలచి; భావి, కార్యంబు= 
మున్ముందు జరిగేపని; అప్పుడు= ఆ క్షణంబు; తలంచియున్‌= తలచికూడా; కొంత, కాలంబునకున్‌= కొంత కాలానికి; 
నరనారాయణులు; అను; ఆది, మునులు= నరుడు నారాయణుడు అనే మొట్టమొదటి మునులు; నర, లోకంబునన్‌= 
మానవలోకంలో; దేవ, హిత+అర్థంబు= దేవతల మేలుకోసం; అర్జున, వాసుదేవులు+ఐ; జన్మించి= పుట్టి; ఆ, ఖాండవ, 
సమీపంబునన్‌= ఆ ఖాండవవనం దగ్గర; విహరింతురు= విహరిస్తారు; వారు= ఆ ఇరువురు; భవత్‌+ ప్రార్థితులు+ఐ= నీచే 
ప్రార్థింపబడినవాళ్ళయి; తమ, అస్త్ర, బలంబునన్‌= తమ ఆస్రబలంచేత; అఖిల, విఘ్నంబులన్‌ = అన్ని ఆటంకాలను; 
అపనయించి= తొలగించి; నిర్‌+అకులంబునన్‌= నిరాటంకంగా; నీకున్‌; ఖాండవ+ఉపయోగంబు= ఖాండవవనాన్ని ఉపయోగిం 
చటాన్ని - అంటే ఖాండవవనాన్ని దహించటాన్ని; ప్రసాదింతురు= దయతో కలుగజేస్తారు; అనినన్‌= అని అనగా; అగ్నిదేవుండు; 
కరంబు= మిక్కిలి; సంతసిల్లి; కమలజు, వచనంబు= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మదేవునిమాట; అవలంబంబుగాన్‌= ఊతగా; 
పెద్ద, కాలంబు= చాలాకాలం; ఉండి, తత్‌+వచన, మార్గంబునన్‌= అతనియొక్క మాటప్రకారం; అప్పుడు; కృష్ణ+అర్జునులన్‌= 
కృష్ణుని అర్జునుని; కని= చూచి; ఖాండవ, దహన+అర్థంబు= ఖాండవవనాన్ని కాల్చటంకోసం; (ప్రార్థించినన్‌= (ప్రార్థింపగా; 
అగ్నిదేవునకున్‌= అగ్నిదేవునితో; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: నేను మీరు ఆజ్ఞాపించిన విధంగా ఖాండవవనాన్ని దహించబోయాను. దాన్ని రక్షించేవాళ్ళు కల్పించిన 
ఆటంకాలు నివారించలేకపోయాను. ఏడుసార్లు నా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక నాకు ఉపాయమేది? ఏ 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుత్ర= దుర్యోధనాదు లైన కొడుకులూ; మిత్ర= కౌరవపక్షాన నిల్ఫి యుద్దంచేసిన రాజ స్నేహితులూ; అమాత్యుండును= 
మంత్రులూ కలవాడునూ; గత+ఐశ్వర్యుండును= (ప్రాభవం కోల్పోయిన వాడునూ; అగు= అయిన; ఆరాజును= ఆధృతరా(ష్ట్రుడూ; 
యశస్‌ మహిత= కీర్తిచేత గొప్పది; అగు= అయిన; గాంధారియున్‌= ధృతరాష్ట్రుడిభార్యా; ఎట్టిభంగిన్‌= ఏవిధంగా; వర్తించిరి= 
వ్యవహరించారు; ఆ+తెజంగు= ఆవిధం; నాకున్‌= నాకు (జనమేజయుడికి); ఎజీంగింపుము= తెలుపవలసింది. 


తాత్సర్యం: హరిహరదేవా! జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. గొప్పగొప్పయజ్ఞాలు మొదలైన వేదకర శలను 
ఆచరించేవాళ్ళూ, పెద్దలను గౌరవించేవాళ్ళూ, కరుణా స్వభావులూ అయిన పాండవులు తాతల, తం(డ్రుల క్రమంలో 
తమకు లభించిన 'ప్రభుత్వాన్న సర్వజనామోదకరంగా స్వీకరించిన తర్వాత ధృతరాష్ట్రుడి విషయంలో ఎట్టా నడచుకున్నారు? 
కొడుకులనూ, హితులనూ, మం(త్రులనూ, తనవారందరినీ, సార్వభౌమత్వాన్నీ పోగొట్టుకొన్న ధృతరాష్టుడూ, మంచిపేరున్న 
గాంధారీ (పాండవులతో) ఎట్లా వ్యవహరించారు? ఆ సంగతి తెలియజెప్పవలసింది. 


విశేషం: ఇందులో విశేషణాలన్నీ సాభిప్రాయాలు. పాండవులకు రాజ్యం హక్కుగా వచ్చిందే కాని బలవంతంగా లాక్కున్నది 
కాదు. దాయాదులను చంపి కాజేశారనీ, అది హేయమనీ (ప్రజలు కూడా అనుకోలేదు. కాబట్టి యీవిషయంలో ధృతరాష్ట్రుడు 
పాండవులపై ద్వేషం పెట్టుకొనగూడదని ఉద్దేశం. ఆర్యులను సేవించే లక్షణం ఉన్నది. పైగా దయా విధేయులు గూడా కాబట్టి 
గాంధారీధృతరాష్టులునూ పెద్దతల్లితండ్రులునూ పుత్రశోకంలో ఉంటారు. కాబట్టి సానుభూతితో గూడ పాండవులు తప్పక 
గౌరవించేఉంటారు. గతంలో తమ కష్టాలకు ధృతరాష్టుడూ కొంత కారణం అని అతనిపై పాండవులకు కోపం ఉండదు - అని 
తన వంశంలో ఆర్యులైన పాండవులను గూర్చి జనమేజయుడి నమ్మకం. ఇంక హతపుత్రమిత్రామాత్యుడైన ధృతరాష్రుడికే 
దానికి హేతువైన పాండవులమోద కోపం ఉండక తప్పుదు. 'పవనాత్మజుండు సన్నిహితు. డైన యప్పు డజ్జనవిభుండు తన 
తనూజుల6 దలంచి సంతాప మందు” (16వ.) తుండడం గమనిస్తాం (ఇట్లాగే 31స.) కాబట్టి, ధృతరాష్ట్రుడు పాండవులతో 
మనసు కలిసిఉండటం జరగదు. యశోమహిత అనటంలో గాంధారిమోద కొంత సదభిప్రాయం. మహాధ్వరకార్యధుర్యులు మొదలైన 
విశేషణాలు పాండవులకు సామ్రాజ్యం గైకొన్న తర్వాతే కాదు ముందూ అన్వయిస్తాయి. 


సీ, అనవుడు నమ్ముని యమ్మహీపతికి ని। ట్లనుం బాండునందను లాంబికేయు 
నెడ భక్తివినయంబు లెస(గంగ వర్తింతు । రతని యోగక్షేమ మరసి యెపుడు. 
దత్సమీపంబున( దగ నిల్లి తమకు నె। య్యది యైన నెటింగించునట్లు గాంగ 
నుందురు విదుర యుయుత్సు సంజయులు దా । రును నిత్యమును వచ్చి వినతి జేసి 


తే. కొలిచి కూర్చుండి యా నృపు నలఘుకార్య। విధము లేర్పడ నడిగి యవ్విభుని చెప్పి 
నట్లు చేయుదు రత(డును నాదరంబు । గాఢవత్సలత్వంబును గలిగియుండు. 3 


ప్రతిపదార్థం: అనవుడున్‌= (జనమేజయుడు పైవిధంగా) అనగా; ఆ+ముని= ఆ వైశంపాయన మహర్షి ఆ+మహీపతికిన్‌= ఆ 
జనమేజయ భూపాలుడితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; పాండునందనులు= పాండురాజుకొడు కులు, 
ఆంబికేయు+ఎడన్‌= ఆ ధృతరాష్ట్రుడి విషయంలో; భక్తి వినయంబులు= సేవాభావమూ, అణకువా; ఎసంగంగన్‌= ఎక్కువగా; 
వర్తింతురు= నడచుకొనేవారు; అతని= ఆ ధృతరాషుడియొక్క; యోగక్షేమము= ఉన్నతస్థితీ, అది పదిలంగా ఉండేటటూ; 
(har. థె టైం. 
అరసి= చూస్తూ; ఎపుడున్‌= అన్ని వేళల్లోనూ; తద్‌+సమోపంబునన్‌= ఆ ధృతరాష్ట్రుడి దగ్గరే; తగన్‌= తగువిధంగా (అతడి 
ఇచ్చకు భంగంకల్లకుండా); నిల్చి= ఉండి; ఏ+అది ఐనన్‌= ఎటువంటి పని అయినా; తమకున్‌= తమతో; ఎటీ(గించునట్టుగాన్‌= 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 411 
తెలియజేసేటట్లుగా; ఉందురు= ఉండేవారు; విదుర యుయుత్సు, సంజయులు= విదురుడూ, యుయుత్సుడూ, సంజయుడూ; 
తారును= తా మై (స్వయంగా= పిలవ నవసరం లేకుండానే); నిత్యమును= ఎల్లప్పుడూ (ప్రతిరోజూ); వచ్చి= ధృతరాష్ట్రుడి వద్దకు 
వచ్చి; వినతిన్‌= నమస్కారం; చేసి= చేసి; కొలిచి= సేవించి; కూర్చుండి= ఆసీనులై; ఆనృపు= ఆ ధృత (ధర్మ) రాష్ర్రుడి యొక్క; 
అలఘుకార్యవిధములు= ఉత్తమాలైన పనులూ; ఏర్పడన్‌= స్పష్టంగా; అడిగి; ఆ+విభుని= ఆరాజు; చెప్పిన+అట్టు= పేర్కొన్నవిధంగా; 
చేయుదురు= చేస్తుండేవారు; అతండును= ఆ ధృతరాష్ట్రుడు కూడా; ఆదరంబు= (పాండవాదులపై) అభిమానమూ; గాఢ= 
దృఢమైన; వత్సలత్వంబును= వాత్సల్యాన్నీ; కలిగి ఉండున్‌= కలిగి వ్యవహరించేవాడు. 


తాత్సర్యం: జనమేజయుడు అడిగినదానికి సమాధానంగా వైశంపాయనుడు ఇట్లా చెప్పుతున్నాడు: పాండవులు 
ధృతరాష్ట్రుడిని వినయంగా సేవించేవాళ్ళు. అతడికి మేలు కలిగేటట్టుగా, జొన్నత్యానికి భంగం రాకుండా నడుచుకొనేవారు 
ఏ సమయంలో అయినా ఎటువంటి పని అయినా తమకు ఆజ్ఞాపించటానికి వీలుగా ఎప్పుడూ అతడిసమోపంలో, 
అతడికి ఇబ్బంది కలగనివిధంగా ఉండేవాళ్ళు. విదురుడూ, యుయుత్సుడూ, సంజయుడూ ప్రత్యేకంగా పిలిపించవలసిన 
అవసరం లేకుండా రోజూ స్వయంగా వచ్చి ధృతరాష్రుడిని సేవించేవాళ్ళు. ఏం కావాలో అడిగి చిన్నా పెద్దా పను లన్నీ 
చేసిపెట్టేవాళ్ళు. ధృతరాష్ట్రుడు కూడా పాండవాదు లందరిమోదా ప్రేమతో, వాత్సల్యంతో ఉండేవాడు. 


నిశేషం: జనమేజయుడు గతైశ్వర్యు డన్నా పాండవాదులు యోగక్షేమాలకు లోటు లేకుండా కింకరభావంతో సేవించటంవలనా, 
ధృతరాష్ట్రుడు 'నృపుడే” క్రమంగా చూస్తే ఆంబికేయుడికి పాండునందనులమోద ఆదరం, విదురాదులమోద గాఢవాత్సల్యం 
ఉన్నాయనాలి. యుయుత్సుడు స్వయానా (వైశ్యప్రీ వలన) కొడు కయితే విదుర సంజయులు మొదటినుండి తన్నాశ్రయించి 
ఉన్నవాళ్ళు కాబట్టి వాత్సల్యంలో గాఢత సహజమే. పాండునందనులమోద కొంతభేదభావం అంతరాలనుండి అపుడప్పుడూ 
బయటపడుతుంటుంది. 


ట్‌. కౌరవనాథ! కుంతియును గౌరవ మొప్పంగ వచ్చి కొల్లు గాం 
ధారి నతిప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్‌ ముదం 
బార(గ నిత్యముం గొలుతు రక్కురువంశమహత్తరన్‌ మహో 
దారము లైన వస్తువు లుదాత్తత నిత్తురు వార లందటున్‌. 4 


ప్రతిపదార్థం: కౌరవనాథ!= జనమేజయమహారాజా!; కుంతియును= కుంతీదేవి; కూడా వచ్చి= తానుగా వచ్చి; గాంధారిన్‌= 
ధృతరాష్ట్రుడి భార్యను; గౌరవము= గురువు అనే దృష్టి (పెద్దరికం); ఒప్పంగన్‌= మెరిసే విధంగా; కొల్చున్‌= సేవించేది; 
అతిప్రయత్నమునన్‌= మిక్కిలిపూనికతో; (ద్రౌపది, తానున్‌= ఆ (ద్రౌపదీ; ముదంబు ఆరంగన్‌= సంతోషం నిండగా; సుభద్రయున్‌= 
సుభద్రా; నిత్యమున్‌= ప్రతిరోజూ; ఆ+కురువంశమహత్తరన్‌= కురువంశంలో పెద్ద దయిన ఆ గాంధారిని; కొల్తురు= సేవించేవారు; 
వారలు+అందబున్‌కుంతీ, (ద్రౌపదీ, సుభద్రలు ముగ్గురూ; ఉదాత్తతన్‌= త్యాగబుద్దితో; మహా+ఉదారములు+అయిన= గొప్ప 
విలువైన; వస్తువులు= కానుకలు; ఇత్తురు= గాంధారికి ఇస్తుండేవారు. 


తాత్పర్యం: జనమేజయా? కుంతికూడ గౌరవము మెరిసే విధంగా వచ్చి గాంధారిని కొలిచేది. మిక్కిలి పూనికతో 
తానూ సుభదాకూడ సంతోషం నిండగా ఆ గాంధారిని నిత్యమూ కొలిచేవారు. వారందరూ గొప్ప విలువైన కానుకలను 
గాంధారికి గౌరవంతో ఇచ్చేవారు. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కుంతీ, (ద్రౌపదీ, సుభ(ద్రలను (ప్రముఖంగా (ప్రస్తావించడం విశేషం. ఈ ముగ్గురూ కురుక్షేత్రంలో తమ కొడుకులను 
పొగొట్టుకున్నవాళ్ళే. కుంతికి కర్ణుడూ ప్రియసుతుడే కదా! (ద్రౌపదీ సుభద్రల పిల్లలు కౌరవుల మూలంగా వంచనతో మరణించినవారే 
అయినా వా ర దంతా మర్చిపోయారు. అందుకే ధృతరాష్ట్రుడిని గురించి భీముడు పలికే పరుషవచనాలు (ద్రౌపది క్కూడా 
తెలియకుండా జాగ్రత్తపడడం జరిగింది. కుంతి గౌరవ మొప్పంగ కొల్చి' అప్పగారిని గురువు చేసికొని శిష్యురాలివలె శాసించబడేది 
“గౌరవ మొప్పంగ వచ్చి" - రావడంలోనే రాజమాతగా గౌరవం. కుంతిలోనూ పట్టమహిషి గావటమే కాకుండా గాంధారీ పుత్ర 
వినాశానికి ప్రధానకారణ మైనదీ గాబట్టి తననూ (ద్రౌపదినీ చూస్తూనే గాంధారికి విపరీతభావం కలగవచ్చు. తనకూ భర్తలకూ 
కూడా మంచితనాన్ని సంపాదించటంలో (ద్రౌపది 'అతిప్రయత్నంతో' గాంధారిని కొలువవలసివచ్చింది. ప్రియసుతుడు అభిమన్యుడిని 
పోగొట్టుకొన్నా కృష్ణుడి చెల్లెలు సుభద్ర - సంతోషంగానే గాంధారిని సేవించింది. (తర్వాత ఈమె మనుమలే రాజ్యం చేశారు.) 
'నిత్యముం గొలుచు నక్కురు' - అనే ముద్రితప్రతులపాఠం “తీసికొంటే” చెప్పనివాండను, సత్యముచెప్పనివాండును ఘోర 


నరకపంకమున పడున్‌ - అనేవిధంగా అన్వయం. 


క చిత్రాంగదయు నులూపియు । ధాత్రీశ్వర! వత్తు రెపుడు ద్రౌపదితోడన్‌ 
గాత్రములు భూరి వినయా । మాత్రములుగ సుబలసుత. బ్రమదమున( గొలువన్‌. 5 


ప్రతిపదార్థం: ధాత్రీశ్వర!= ఓ రాజా! (జనమేజయా!); గాత్రములు= శరీరాలు; భూరి వినయ ఆమా(త్రములు గన్‌= మిక్కిలి 
అణకువతో నిండినవి కాగా; చిత్రాంగదయున్‌= చిత్రాంగదా; ఉలూపియున్‌= ఉలూపీ; ప్రమదంబునన్‌= సంతోషంతో; సుబలసుతన్‌= 
గాంధారిని; కొలువన్‌= సేవించటానికి; (ద్రౌపదితోడన్‌= (ద్రౌపదితో కలిసి; ఎపుడున్‌= అన్నివేళలా; వత్తురు= వస్తుంటారు. 


తాత్పర్యం: జనమేజయా! అర్జునుడి భార్యలైన చిత్రాంగదా, నాగకన్య ఉలూపీ అణకువతోనూ, సంతోషంతోనూ 
(ద్రౌపదితో కలిసి వచ్చి నిత్యమూ గాంధారిని సేవిస్తుండేవాళ్ళు. 


విశేషం: చిత్రాంగద అప్ఫరస. ఉలూపి నాగకన్య. అన్యలోక స్త్రీలు చిన్నవాళ్ళు కాబట్టి అక్కగారితో కలిసి వెళ్ళటం స్వభావానికి 
అనుగుణం. పైగా ఈ ముగ్గురూ అర్జునుని తీర్ణయా(త్రలో వలచి సతులయినవారు కావడం సాన్నిహిత్యానికి మరో కారణం. ఈ 
ముగ్గురి ప్రస్తావనతో ముల్లోకపు (స్త్రీల సేవవలన గాంధారికి ప్రాభవం. పాండవగస్తీలు గూడా గాంధారిని సేవించేవారే, అందులో విశేషం 
లేదని. 


క. ఆ తల్లికి దండ్రికి సం । ప్రీతి యలర6 గుడువం గట్టం నుదాత్త 
స్పీతంబు లైన వస్తు। వ్రాతంబుల నిచ్చు ధర్మరా జనుదినమున్‌. 6 


ప్రతిపదార్థం: ధర్మరాజు= ధర్మతనయుడు; అనుదినమున్‌= (ప్రతిరోజూ; ఆ తల్లికిన్‌= పెదతల్లి అయిన గాంధారికీ; తండ్రికిన్‌= 
పెద తండ్రి అయిన ధృతరాష్టుడికీ; సంట్రీతి= ఇష్టం; అలరన్‌= అతిశయించేటట్టుగా; కుడువన్‌= తినడానికీ; కట్టన్‌= ధరించడానికీ; 
న్‌= అలంకరించుకొనటానికీ; ఉదాత్త స్సీతంబులు ఐన= రాజులకు తగినవీ, సమృద్దము లైనవీ అయిన; వస్తు వ్రాతంబులన్‌= 
వస్తువుల సమూహాలను; ఇచ్చున్‌= ఇస్తుండేవాడు. 


తాత్సర్యం: గాంధారీ ధృతరాష్టులు సంతృప్తిపడే విధంగా తినటానికీ, కట్టుకొనటానికీ, పెట్టుకొనటానికీ, రాజులకు 
అర్హమైన భక్ష్యభోజ్యాలు, శయన, మాల్య అనులేపనాలు మొదలైన వివిధ వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు సమృద్దిగా 
ధర్మరాజు వారికి ప్రతిరోజూ అందజేసేవాడు. 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 413 


ఎం గారి. « అల్ల ల 
విశేషం: సంధీతి అలరుట పుచ్చుకొన్న గాంధారీ ధృతరాష్ట్రులకే కాకుండా ఇచ్చే ధర్మరాజులోనూ అన్వయిస్తుంది. తల్లి, తండ్రి 
అనే భావం వలన ఇచ్చేవాడికీ, పుచ్చుకొనే వాళ్ళకూ సంధీతి. పెట్టన్‌ అనేది గాంధారీ ధృతరాష్టులు తాము అనుభవించటానికి 
మా(త్రమే కాక తమ కిష్టమైన వాళ్ళకు పెట్టుకొనటానికి కూడా సరిపోయేంత సమృద్దిగా వస్తువ్రాతం ధర్మరాజు ఇస్తున్నా డని 
తెలుపుతున్నది. అనుదినమూ ఇవ్వటంలో అత్యంత (శ్రద్ద. అప్రమత్తత. 


తే. గుళ్ళు. జెజువులుం గట్టించుం గోరి యూళ్ళు। లగ్రహారముల్‌ గావించు నాంబికేయు( 
డధిప! ధర్మతనూజు( డత్యంత హర్ష । చిత్తవృత్తి యై యనుమతి సేయుచుండ. 7 


ప్రతిపదార్థం: అధిప!= ఓరాజా!; ధర్మ తనూజుండు= ధర్మరాజు; అత్యంత= మిక్కిలి; హర్ష సంతోషం నిండిన; చిత్త= 
మనస్సుయొక్క; వృత్తి+ఐ= వర్తనం కలవాడై; అనుమతి= అంగీకారం; చేయుచుండన్‌= తెలుపుతూ ఉండగా; ఆంబికేయుండు= 
ధృతరాష్ట్రుడు; కోరి= తన ఇచ్చానుసారంగా; (అడిగి); గుళ్ళున్‌= దేవాలయాలూ; చెజువులున్‌= తటాకాలూ; కట్టించున్‌= 
నిర్మింపజేసేవాడు; ఊళ్ళులు= గ్రామాలు; అ(గహారముల్‌= (బ్రాహ్మణ నివాసస్థలాలూ; కావించున్‌= ఏర్పాటు చేయించేవాడు. 


తాత్సర్యం: జనమేజయా! ధర్మరాజు సంతోషంగా ఆమోదించగా ధృతరాష్ట్రుడు గుళ్ళూ, చెరువులూ ఏర్పరిచేవాడు. 
ఊళ్ళూ, అ([గ్రహారాలూ కల్పించేవాడు. 


విశేషం: ధర్మరాజు గూడా కింకరభావంతో ధృతరాష్రుడిని సేవిస్తూ “నీవు రాజవుగాక నీ కేను రాజనే అంటాడు. (34.న.) 
అయినా 'ఏ కార్యమైన నెవ్వం డేనియు6 జేయం దొడంగు నప్పుడు పుడమివేనిచే ననుజ్ఞాతుండై కాని తొడంగం గారు" (27స.) 
అంటాడు ధృతరాష్ట్రుడు. అందుకే రాజానుమతి ధర్మమని తప్ప ధృతరాష్ట్రుడి ఇచ్చకు అవరోధం లేదు. ఇక్కడ వాక్య రచనా 
విధానంలో ధర్మరాజు అనుమతికి అంతగా ప్రాముఖ్యం కనబడకపోవడం అందుకే. గుళ్ళూ, చెరువులూ, ఊళ్ళూ, అ(గహారాలు 
ధృతరాష్ట్రుడేర్చరచటం మరణించిన తనవారికి పుణ్యగతులు సాధించటానికే. అయినా 'హర్షచిత్తవృత్తితో అనుమతించటం 
ధర్మరాజుసౌశీల్యం. అ(గ్రహారాలు బ్రాహ్మణులకు మాత్రమే ఇచ్చేవి; సాధారణంగా బ్రాహ్మణులే నివసించే (ప్రదేశాలు. వీటిని 
వంశపారంపర్యంగా అనుభవించవచ్చును. రాజు మారినా ఇవి పోవు. పన్నులు వసూలు చేసికొనే అధికారం మాత్రం ఉండదు. 
ఊళ్ళు దీనికి వ్యతిరిక్తాలు అంటే పన్నులు వసూలు చేసికొనవచ్చును. రాజు మారితే ఇవీ పోతాయి. 


క. జనవర! ధర్మజు. గొలువం । జనుదెంచిన యట్టి వివిధ జనపతు లెల్లన్‌ 

మును ధృతరా ముని గొలుతురు । విను మా కొడుకు మది పల్లవించున్‌ దానన్‌. 8 
ప్రతిపదార్థం: జనవర!= రాజా! వినుము= వినవలసింది; ధర్మజున్‌= సమ్రాట్టు అయిన ధర్మరాజును; కొలువన్‌= సేవించటానికి; 
చనుదెంచిన అట్టి= వచ్చిన; వివిధ జనపతులు= వేర్వేరు దేశాల రాజులు; ఎల్లన్‌= అందరూ; మును= ధర్మరాజుకంటె ముందుగా; 


ధృతరా(ష్టునిన్‌= ధృతరాష్టుడిని; కొలుతురు= సేవించేవారు; దానన్‌= సామంతుల ఆ చర్యవలన; ఆ కొడుకుమది= ధర్మరాజు 
మనస్సు; పల్లవించున్‌= సంతోషించేది. 


తాత్పర్యం: జనమేజయ మహారాజా! వినుము. సార్వభౌముడైన ధర్మరాజును సేవించటానికి వచ్చిన సామంత రాజు 
లందరూ ధర్మరాజునుకంటె ముందుగా ధృతరాష్ట్రుడిని సేవించేవారు. అందుకు ధర్మరాజు సంతోషించేవాడు. 


విశేషం: తన కంటె ధృతరాష్ట్రుడికే ప్రాభవం అధికంగా ఉండడం ధర్మజుడికి సంతోషం. తన కొడుకులే మరణించగా పాండవులకు 
రాజ్యాధిపత్యం గల్లటంవలన కలిగే మనఃఖేదం ధృతరాష్ట్రుడికి ఈ చర్యవలన ఉపశమిస్తుంది. (9స.) సామంతులు ముందుగా 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతడిని కొలవటానికి కారణం అతడు ధృతరా(ష్ట్రుడు కావటం. ఆ తండ్రిని ముందుగా మన్నించడం వలన ధర్మజుడు తన 
ఆధిపత్యానికి భంగం కలిగిందని అనుకొనకపోగా సంతోషించటం. 'ఆ కొడుకు కావటం వలన పైగా వారు 'ధర్మజుం గొలువం 
జనుదెంచినవారు. వారి ఆంతర్యం ధర్మరాజుకు తెలుసు. 


క. సూనులు లేమిం గలిగెడు । దీనత్వము దోంపకుండ. దేజస్సాఖ్యా 
నూనులుగ6 జేయు ధర్మజు(। డా నరపతి నతనిదేవి నతులిత భక్తిన్‌. 9 


ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; అతులిత భక్తిన్‌= సాటిలేని సేవాభావంతో; ఆ నరపతిన్‌= ఆ ధృతరాష్టుడినీ; అతనిదేవిన్‌= 
ఆయన భార్య, గాంధారినీ; సూనులు= కొడుకులు; లేమిన్‌= (యుద్దంలో మరణించడం చేత) లేకపోవడం వలన; కలిగెడు= 
సంభవించే; దీనత్వము= దుఃఖం; తో(పకుండన్‌= తలపులోకి రాకుండా; తేజస్‌+సౌఖ్య+అనూనులుగన్‌= (ప్రాభవమూ, సుఖమూ 
తక్కువ కాకుండెడివారుగా; చేయున్‌= చేసేవాడు. 


తాత్సర్యం: కొడుకులు లేకపోవటం వలన కలిగే బాధ మనసులోకి రాకుండా ప్రభుత్వానికీ, సుఖానికీ లోటు రాకుండా, 
గాంధారీ ధృతరాష్టులను చూచుకొనేవాడు ధర్మరాజు. 


సీ, వంశవృద్ధులు పుత్ర్తవర్గ వియుక్తులై । యున్నవా రేమిట నుమ్మలింతు 
రో యను పుయిలోట నా యుధిష్టిరుండు ద । మ్ములకును దగునమాత్యులకు నిష్ట 
భృత్యులకును మీరు ప్రీతియు భక్తియు । నాంబికేయునిదెస నతిశయిల్ల 
నారాజు పంచినయట్ల చేసి చరింపు(। డతని నారాధించు టస్మదీయ 


ఆ. చిత్తమునకు(బ్రియము సేయుట యతనికి । మనసు గాని యట్టిపని యొనర్హు 
టగ్గలంపు దుఃఖ మావహించుట యని । యనుదినంబు. జెప్పు మనుజనాథ! 10 


ప్రతిపదార్థం: మనుజనాథ= రాజా! (జనమేజయా!); వంశవృద్దులు= కురువంశంలో పెద్దవాళ్ళు; పుత్ర వర్గ వియుక్తులు= పెక్కురైన 
కొడుకులు దూరమైనవారు; అయి ఉన్నవారు= (జీవిస్తూ) ఉన్నారు; ఏమిటన్‌= ఏ విషయంలో; ఉమ్మలింతురో= బాధ పడతారో; 
అను పుయిలోటన్‌= అనే సంకోచంతో; ఆ యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు; తమ్ములకును= భీముడు మొదలైన తమ్ముళ్ళతోనూ; 
తగు అమాత్యులకున్‌= అర్హు లైన మం(త్రులతోనూ; ఇష్ట భృత్యులకును= ప్రియమైన సేవకులతోనూ; అనుదినంబున్‌= ప్రతిరోజూ- 
(ఇట్లా చెప్తాడు); మీరు= మీరు అందరు; ఆంబికేయుని దెసన్‌= ధృతరాష్ట్రుడి మీద; ప్రీతియున్‌= ఇష్టమూ; భక్తియున్‌= సేవాదృష్టీ; 
అతిశయిల్లన్‌= అధికం కాగా; ఆరాజు= ధృతరాష్ట్రుడు; పంచిన+అట్ల= ఆజ్ఞాపించినవిధంగానే; చేసి= ఆయాపనులు చేసి; చరింపు. 
డు= నడచుకొనండి; అతనిన్‌= ధృతరాషుడిని; ఆరాధించుట= సేవించటం; అస్మదీయ చిత్తమునకున్‌= నా మనస్సుకు; ప్రియము= 
ఇష్టం; చేయుట= కల్షించటమే; అతనికిన్‌= ధృతరా[ష్ట్రుడికి; మనసు కాని అట్టిపని= ఇష్టం లేనిపని; ఒనర్భుట= చేయటం; 
అగ్గలంపు దుఃఖము= (నా మనస్సుకు) మిక్కిలి విచారం; ఆవహించుట= కల్గించటమే; అని= అనేవిధంగా; చెప్పున్‌= చెప్పుతుంటాడు. 


తాత్సర్యం: రాజా! గాంధారీ, ధృతరాష్టులు కురువంశంలో పెద్దవాళ్ళు. కొడుకులను పోగొట్టుకొని బ్రతుకుతున్నారు. 
ఎందుకైనా బాధ పడతారేమో అనే సంకోచంతో ధర్మరాజు, తమ్ములు, మంత్రులు, సేవకులతో ప్రతిరోజూ ఇట్టా 
చెప్పుతుంటాడు. మీరు ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా చేస్తూ ఆయన చెప్పిన ప్రకారం నడుచుకొనండి. 
అతడిని సేవిస్తేనే నా మనసూ సంతోషిస్తుంది. ధృతరాష్ట్రుడికి ఇష్టం లేని పని చేయటం అంటే నన్ను బాధ పెట్టటమే. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 415 


విశేషం: యుద్దంలో చాలామంది పోగా మిగిలినవాళ్ళలో గాంధారీ ధృతరాష్టులు 'వంశవృద్దులు”. వార్హకంలో కొడుకులతోడు 
ఉండవలసిన సమయంలో పుత్రవియోగం. పైగా పుత్ర “వర్ష వియోగం. కొడుకులు చాలామంది ఉన్నా ఒక్కడూ మిగలకుండా 
పోవటం. (యుయుత్సుడు క్షత్రియుడు కాదు కాబట్టి, సూనులు లేమి ఐయున్నవారు. వార్టకం, బహుపుత వియోగంతో బతికి 
ఉండటం” బాధ. దీనివల్ల “పుత్ర వియోగబాధి అనుక్షణమూ ఉంటుంది. ఇవి వారిని సేవించవలసిన అవసరమూ, జొచిత్యమూ 
సూచిస్తున్నాయి. అందుకే ధర్మరాజు వారి సేవావిషయంలో 'అనుదినంబు” జా(గ్రత్తలు మళ్ళీ మళ్ళీ చెప్పటం. 


క. విను మెల్లవారు నతని వ । చనములు మది నూ.ది యట్ల చరియింప మరు 
త్తనయుండును నమ్మెయి వ । ర్తనము నడపుచుండు మనసు తద్దయు నెరియన్‌. 11 


ప్రతిపదార్థం: వినుము= జనమేజయ రాజా! వినుము. ఎల్లవారున్‌= అందరూ కూడా; అతని వచనములు= ఆ ధర్మరాజు 
మాటలు; మదిన్‌= మనసులో; ఊంది= ఉంచుకొని (స్టిరపరచుకొని); అట్టు+అ= ధర్మరాజు చెప్పిన (ప్రకారంగానే; చరియింపన్‌= 
నడుచుకుంటూ ఉండగా; మరుత్‌ తనయుండును= వాయుపు(తుడు-భీముడు కూడా; మనసు= హృదయం; తద్దయున్‌= 
అధికంగా; ఎరియన్‌= బాధపడుతున్నా; ఆ+మెయిన్‌= ధర్మజుడు చెప్పినవిధంగా; వర్తనము= నడవడికను; నడపుచున్‌ ఉండున్‌= 
సాగిస్తూ ఉండేవాడు. 


తాత్సర్యం: జనమేజయా! అట్లా ధర్మరాజు చెప్పిన మాటలు మనసులో ఉంచుకొని అందరూ, తమ్ములు, అమాత్యులు, 


భృత్యులూ, ఆ ప్రకారంగా ధృతరాషుడిని కొలిచేవారు. భీముడు కూడా మనసులో బాధపడుతూనే అన్నగారి మాటలను 
అనుసరించి నడిచేవాడు. 


నిశేషం: భీముడు అన్నపై గౌరవం వలన ఇష్టం లేకున్నా ఎంత (నడపు-(పేరణ (క్రియ) బలవంతంగా ఆచరించేవాడో తెలుస్తుంది. 
ఎరియు ధాతువుకు మండటం అనే అర్థమూ ఉన్నది. అనిష్టుల సేవ చేయవలసివచ్చినందుకు బాధా వారిపై కోపమూను. 


క. ద్యూతంబున దుర్యోధను । చేతం దమ పడిన పాటు చిత్తంబున క 
త్యాతురత( జేయుచుండుట । నాతండు ధృతరాష్ష్రు. జూచి యలుగు మనమునన్‌. 12 


ప్రతిపదార్థం: ద్యూతంబునన్‌= జూదంలో; దుర్యోధనుచేతన్‌= దుర్యోధనుడు కారణంగా; తమ పడిన పాటు= తాము (పాండవులు) 
అనుభవించిన కష్టాలు; చిత్తంబునకున్‌= తన మనస్సుకు; అతి+ఆతురతన్‌= మిక్కిలి పీడను; చేయుచున్‌+ఉండుటన్‌= కలిగిస్తూ 
ఉండటం వలన; ధృతరాషున్‌= ధృతరాషుడిని; చూచి అతండు= ఆ భీముడు; మనమునన్‌= మనసులో; అలుగున్‌= 
కోపగించుకొనేవాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడివలన ఆనాడు జూదం మూలాన తాము అనుభవించిన కష్టాలు రాజ్యం పోవటం, భార్యకు 
సభలో అవమానం, అరణ్యవాసం మొదలైనవన్నీ భీముడి మనస్సును పీడిస్తుండేవి. అందువలన ధృతరా'స్త్రుడిని చూస్తేనే 
భీముడు మండిపడేవాడు. 


విశేషం: పాండవులందరూ కష్టాలుపడ్డా ఆ స్మృతులు ఇంకా భీముడిని బాధిస్తున్నాయి. మిగిలిన నలుగురి కంటె భిన్నంగా 
భీముడి విషయంలోనే ఈ (ప్రస్తావన. చూచి - మనసులో ఆ బాధ ఎపుడూ ఉన్నా ధృతరాష్ట్రుడిని చూసిన సమయంలో మాత్రం 
కోపం వచ్చేది. తమ కష్టాలకు హేతువైనవాడిని, అసలు రాజైన అన్నగారికంటె అధికంగా పూజించాల్సిరావటం కోపకారణం. 
మిగిలిన పాండవులు సర్జుకొన్నా స్వభావాన్ని బట్టి భీముడి కది కష్టం. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. _ శ్రాద్ధ దివసంబులందు( బు త్రవ్రజమున । కాంబికేయుండు గో కనకాది దాన 
కీర్యముగం బారలౌొకిక క్రియలు సేయు । నట్లుగా సంఘటించు ధర్మాత్మజుండు. 13 


ప్రతిపదార్హం: ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; (శ్రాద్ద దివసంబులందున్‌= (శ్రాద్ద కర్మలను ఆచరించే మరణ తిథులలో; 
@థ ఠా లా 

పుత్రవజమునకున్‌= దుర్యోధనుడు మొదలయిన కొడుకుల సముదాయానికి; పారలౌకిక [క్రియలు= పుణ్యలోకాదులు కలగటం 

కొరకు చేసే కర్మలను; గో= ఆవులు; కనక= బంగారం; ఆది= మొదలైన; దాన= దానాలచేత; కీర్యముగన్‌= బ్రాహ్మణాదిజనం 

(ప్రశంసించే విధంగా; చేయునట్టుగాన్‌= నిర్వహించేటట్టుగ; ధర్మాత్మజుండు= ధర్మరాజు; సంఘటించున్‌= ఏర్పాటు చేసేవాడు. 


తాత్సర్యం: 'ఆంబికేయుండు చేయునట్టుగా ధర్మాత్మజుండు సంఘటించు' అనడంలో ధృతరాష్టుడికంటె ధర్మరాజులో 
ఎక్కువపూనిక వ్యక్తం అవుతున్నది. 'ధర్మాత్మజుండు” కాబట్టి ఇటువంటి క్రియలలో (శ్రద్ద అధికం. అపకారులకు 
కూడ పుణ్యలోకాలు సాధించే ఉపకారబుద్ది విశేషం. అభిమన్యు ప్రభృతిస్తజనవిషయం ప్రత్యేకంగా చెప్పనే అక్కరలేదు. 


సీ,  అతులభోగంబును నంచితత్యాగంబుం | దొల్లింటియట్టుల చెల్లజేయు 
ధృతరా ష్టునకు ధర్మసుతుండు గాంధారికి(। బూర్వప్రకార సంపూజ్యదాన 
నిరతి(జెల్లించు; నక్కురువృద్దు( డిమ్మెయి(। బాండుపు త్తులు దన్ను! బరమభక్తి 
శిష్యవర్తనమున సేవింప. దానును । గురునట్ల వాత్సల్యపరత నెపుడు 


తే. వారలకు శ్రీయు నాయువు వైరిజయము । మానసమున నాశాసించు మానవేంద్ర! 
యతని తొంటివర్తనము( దత్సుతుని కీడు । నాత్మందలంపం దెన్నండు ధర్మాత్మజుండు! 14 


ప్రతిపదార్థం: మానవ+ఇంద్ర!= జనమేజయ మహారాజా!; ధర్మసుతు(డు= ధర్మరాజు; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్రుడికి; తొల్లింటి 
అట్టులు+అ= అతడి కొడుకులు (బ్రతికివున్నపుడు సార్వభౌముడుగా ఉన్నప్పటివలెనే; అతులభోగంబునున్‌= సాటిలేనిసుఖాలూ; 
అంచిత త్యాగంబున్‌= పూజింపదగిన దానమూ; చెల్లన్‌ చేయున్‌= సాగేటట్టుగా చేసేవాడు; గాంధారికిన్‌= గాంధారికి కూడా; 
పూర్వ= మునుపటి (కొడుకులు జీవించి ఉన్నప్పటి); 'ప్రకార= విధంగానే; సంపూజ్య= పూజించదగిన; దాన= దానముయొక్క; 
నిరతిన్‌= ఆసక్తిని; చెల్లించున్‌= చెల్లేటట్టు చేసేవాడు; పాండుపుత్రులు= ధర్మజుడు మొదలుగా పాండురాజు కొడుకులు అందరూ; 
ఇమ్మెయిన్‌= ఈవిధంగా; పరమ భక్తిన్‌= (శ్రేష్టమైన ఆరాధనా భావంతో; శిష్య వర్తనమునన్‌= శాసించబడే నడవడితో (శిష్యులవలె); 
తన్నున్‌= తనను; సేవింపన్‌= సేవిస్తూ వుండగా; ఆ+కురువృద్దుండు= కురువంశంలో పెద్దవాడైన ఆ ధృతరాష్ట్రుడు; తానును= 
తను కూడా; గురు+అట్టు+అ= పాండవులకు గురువువలెనే; వాత్సల్య పరతన్‌= పిన్నలయందుండేటటువంటి స్నేహభావం, 
ప్రధానంగా; వారలకున్‌= ఆ పాండవులకు; శ్రీయున్‌= రాజ్యాది సంపదలూ; ఆయువున్‌= అధిక జీవితకాలాన్నీ; వైరిజయమున్‌= 
శత్రువులను జయించే సామర్థ్యమూ కలగాలని; మానసమునన్‌= తన మనస్సులో; ఎపుడున్‌= నిరంతరమూ; ఆశాసించున్‌= 
దీవించేవాడు; ధర్మాత్మజుండు= ధర్మరాజు; అతని= ఆ ధృతరాష్ట్రుడియొక్క; తొంటివర్తనమున్‌= పూర్వపు (దుర్యోధనాదులు 
జీవించిఉన్నప్పటి) నడవడికనూ; తద్‌ సుతుని కీడు= అతని కొడుకు దుర్యోధనుడు తమకు చేసిన అపకారమూ; ఎన్నండున్‌= ఏ 
సమయంలోనూ; ఆత్మన్‌= మనసులో (కూడా); తలయపండు= స్మరింపడు. 


తాత్పర్యం: జనమేజయా! పుత్రులు జీవించిఉన్నప్పటివలెనే ధృతరాష్ట్రుడికి సార్వభౌముడివలె సంపదలు 
అనుభవించటమూ, యధేష్ట్రంగా దానం చేయటమూ సాగనిచ్చాడు ధర్మరాజు. అట్లాగే గాంధారికి కూడా 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 417 


(వ్రతాదులసందర్భాలలో బ్రాహ్మణాదులకు దానం చేయటం వగైరా యథాపూర్వం సాగనిచ్చాడు. ధర్మరాజే కాదు 
ఇట్టా పాండవులందరూ శిష్యులవలె ఏకా(గతతో తనను సేవిస్తూ ఉండడంవలన ధృతరా(ష్ట్రుడు కూడా పాండవులను 
శిష్యవాత్సల్యంతో చూచేవాడు. పాండవులకు ఇంకా సంపదలూ, ఆయుస్సూ, శత్రుజయమూ కలగాలని మనస్సులో 
ఆశీర్వదిస్తుండేవాడు. ధర్మరాజు కూడా ధృతరాష్ట్రుడి పూర్వ ప్రవర్తననూ అతడి కొడుకు దుర్యోధనుడు తమకు చేసిన 
అపకారాన్నీ మనసులోనికి రానిచ్చేవాడు కాడు. 


విశేషం: గురుశబ్దానికి- ఉన్న వంశంలో పెద్దా, తండ్రీ, మొదలైన అర్థాలు ఇక్కడ అన్వయిస్తాయి. ధృతరాష్టుడినుండి దీన్ని 
సాధించటంలో పాండవుల శిష్యవర్తనంలో పరమభక్తి ఉత్కర్షే కారణం తప్ప ధృతరాష్రడిస్వభావం కాదు. శ్రీ, ఆయుస్సు, వైరిజయం 
అనేవాటిలో క్రమం ఉన్నది. తన భోగత్యాగాలకు గూడా, పాండవులకు - శ్రీ, అని తనకు దూరం కాకుండా ఉండాలంటే 
పాండవులకు శత్రుజయమూ (క్రమంగా అవసరం. ధృతరాష్ట్రుడి ఆశీస్సు ఉభయతారకం. 


క. విను మతని తెజం గెటింగి పరి । జనములలో నాంబికేయు చరితము దుర్యో 
ధను కొటిగామియు నెవ్వా। రును వాక్రువ్వంగ వెజతురు కురుప్రవరా! 15 


ప్రతిపదార్థం: కురుప్రవరా!= కురువంశంలో (్రేష్ణుడ వైన జనమేజయా!; వినుము= వినవలసినది; అతని= ఆ ధర్మరాజుయొక్క; 
తెజంగు= విధం; (మనస్సు) ఎజింగి= తెలిసి; పరిజనములలోన్‌= పరివారంలో (చుట్టూ ఉండే జనంలో); ఏ+వారును= ఏ 
ఒక్కడు కూడా; ఆంబికేయు= ధృతరాష్టుడియొక్క; చరితము= పూర్వపుప్రవర్తనం గురించీ; దుర్యోధను= దుర్యోధనుడి యొక్క; 
కొటు+కామియున్‌= (పనికిమాలినతనమూ) దుష్టమైన పని - కీడునూ; వాక్రువ్వంగన్‌= పలకటానికే; వెజతురు= భయపడేవారు. 


తాత్పర్యం: ఓ జనమేజయా! విను ధర్మరాజుతత్తం తెలిసిన అతని చుట్టు జనంలో ఎవరూ కూడా ధృతరాష్ట్రుడి 
పూర్వ వర్తనమూ, దుర్యోధనుడు చేసిన అకార్యమూ ఉచ్చరించడానికే భయపడేవారు. 


విశేషం: పరిజనములతో - అనే పూర్వ ముద్రితపాఠం సరికాదు. పరిజనంతో ఈ విషయాలెట్టా చెప్పుతారు? రాజు మనస్సు 
తెలిసికొని దానికి అనుగుణంగా రాజపరిజనం వ్యవహరిస్తుంది. అందుకే ధర్మరాజు మనసులో అతడి తొంటివర్తనమూ, తత్సుతుడి 
కీడూ - లే వనే విషయం గ్రహించారు - 'తెజం గెటి(గి' చాల జాగ్రత్తగా పరిశీలించి తత్త్యం తెలిసికొన్నారు. అందుకే ఆంబికేయు 
చరితము, (అతని తొంటివర్తనము) దుర్యోధనుకొజగామి (తత్సుతునికీడు) గురించి ఉచ్చరించడానికీ భయపడేవారు. 


సీ. రాజ్యాధిపత్య సంపూజ్యత్వమున ధృత । రాష్ట్ర పాండుసుతాంతరంబు గాన 
రొకళులు జానపదోత్మరమున( బౌర । వర్గంబునందును వసుమతీశ! 
యమ్మెయి నడపెడు నప్పాండవాగ్రజు । వలన నిజాత్మజువలని కంటె 
నక్కురురాజు ప్రియం బందు; న ట్లున్న। యక్క్మాలమున(। బవనాత్మజుండు 


తే.  సన్నిహితు( డైనయప్పు డజ్జనవిభుండు । తన తనూజుల6 దలంచి సంతాప మందు; 
నతని గనుంగొని యబ్జీము( డతనిసుతులు । తమ్ము. బటిచిన పాటులు దలంచి యలుగు. 16 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వసుమతీశ!= ఓ జనమేజయ భూపాలా!; జానపద ఉత్కరమునన్‌= (గ్రామాలలో ఉండే జనాల సమూహంలోనూ; 
పౌర వర్గంబునందును= పట్టణాలలో ఉండే జనసముదాయంలోనూ; ఒకళులు(న్‌)= ఒక్కరు గూడా; రాజ్య ఆధిపత్య= రాజ్యము 
యొక్క దొరతనంతో; సంపూజ్యత్వ మునన్‌= గౌరవింపబడేలక్షణంలో; ధృతరాష్ట్ర ధృతరాష్టుడికీ; పాండుసుత= పాండవులకూ; 
అంతరంబు= భేదం; కానరు= కనలేకపోయారు; ఆ+మెయిన్‌= ఆవిధంగా తన (ధృతరాష్ట్రుడి)తో ఏకాభి ప్రాయంగా; నడపెడు= 
పరిపాలనం సాగిస్తున్న; ఆ+పాండవ+అ(గ్రజువలనన్‌= పాండు కుమారులలో జ్యేష్టుడైన ఆ ధర్మరాజు వలన; ఆ+కురురాజు= 
ఆ ధృతరాష్ట్రుడు; నిజ+ఆత్మజువలనికంటెన్‌= తన పెద్దకొడుకైన దుర్యోధనుడి కంటె కూడా, ప్రియంబు= సంతోషాన్ని; అందును= 
పొందేవాడు; అట్టు+ఉన్న= ఆవిధంగా జరుగుతూ ఉన్న; ఆ+కాలంబునన్‌= ఆ రోజులలో; ఆ+జనవిభుండు= ఆ ధృతరాష్ట్రుడు; 
పవన+ఆత్మజుండు= వాయుపు(తుడైన భీముడు; సన్నిహితు(డు= దగ్గర ఉన్నవాడుగా; ఐన+అప్పుడు= అయిన సమయంలో; 
తన తనూజులన్‌= దుర్యోధన దుశ్ళాసనాదు లైన తన కొడుకులను; తల(చి= స్మరించి; సంతాపము= మిక్కిలిబాధ; అందున్‌= 
పొందేవాడు; ఆ+భీముండు= ఆ సమయంలో భీముడు కూడా; అతనిన్‌= ఆ ధృతరాష్రుడిని; కనుంొని= చూచి; అతని సుతులు= 
ధృతరాష్ట్రుడి కొడుకు లైన దుర్యోధనాదులు; తమ్మున్‌= తమను (పాండవులను); పతిచిన పాటులు= పెట్టిన కష్టాలు; తలంఏి= 
స్మరించి; అలుగున్‌= ధృతరాష్ట్రుడిపై కోపగించేవాడు. 

తాత్పర్యం: జనమేజయా! ఆ రాజ్యంలో ప్రభుత్వం నడిపే విషయంలో ధృతరాష్ర్రుడికీ, పాండవులకూ భేదం అనేది, 
అటు గ్రామవాసులు గాని, (ఇటు) పట్టణవాసులు గానీ చూడలేదు. ధర్మరాజు ఆ విధంగా తనను గౌరవిస్తుండటంవలన 
ధృతరాష్ట్రుడికి తన సొంత కొడుకుల కంటె కూడా ధర్మరాజుపైనే ఇష్టం కలిగేది. అయితే భీముడు తన దగ్గరకు 
వచ్చినపుడు మాత్రం కొడుకులను తలచుకొని బాధ పడేవాడు. భీముడు కూడా ధృతరాష్ట్రుడిని చూస్తే అతనికొడుకులు 
తమకు కల్గించిన కష్టాలను తలచుకొని ధృతరాష్టుడిపై కోపించేవాడు. 


విశేషం: తన పెద్దకొడుకైనా దుర్యోధనుడితో వచ్చే అభి ప్రాయభేదం ధర్మరాజుతో కలగకపోవడంవలన ధృతరాష్ట్రుడికి ధర్మరాజు 
కన్న కొడుకుకంటె పీతిపాత్ర మయ్యాడు. అక్కడ కొడుకుమాట తాను వినవలసివచ్చేది. ఇక్కడ తనమాటే ధర్మరాజు వింటున్నాడు. 
ధృతరాష్ట్రుడికి భీముడిని చూస్తే పుత్రులు గుర్తుకు రావటానికి కారణం దుర్యోధన దుశ్శాసనుల చావు భీముడివలన సంభవించడమే. 
భీముడిని చంపా లని స్వయంగా తానూ విఫలుడైనాడు కూడా. భీముడికీ ధృతరాష్ట్రుడిని చూస్తే గతం గుర్తుకు వస్తుంది. ఈ 
రెండింటిలో ముందు ధృతరాష్ట్రుడి విషయం (ప్రస్తావించటం గమనించాలి. తనను చూచినపుడు ధృతరాష్టుడిలో కలిగే మార్పువలన 
అటువంటి “అతని” చూచినపుడు భీముడికీ గతం తలపునకు వస్తుంది. 


తే. హృదయముల నొండొరులదెస నిట్టివార । లయ్యు నత(డు నతండు నన్యోన్యభాష 
ణములయప్పుడు మృదుల విన్యాస మొప్ప । నాడుదురు చుట్టములు మెచ్చునట్లు గాంగ. 17 


ప్రతిపదార్థం: అతండున్‌= ఆ ధృతరాష్టుడూ; అతండున్‌= ఆ భీముడూ; ఒండొరులదెసన్‌= పరస్పరం, ఒకళ్ళ విషయంలో ఇంకొ 
కళ్ళు; హృదయములన్‌= తమ తమ మనస్సులలో; ఇట్టివారు= పూర్వం చెప్పినవిధంగా ద్వేషం కోపం కలిగినవారు; అయ్యున్‌= 
అయినప్పటికీ; అన్యోన్యభాషణము ల+అప్పుడు= పరస్పరం మాట్లాడుకొనేటప్పుడు మా(తం; చుట్టములు= బంధువులు; 
మెచ్చునట్టు+కాంగన్‌= పొగడే విధంగా; మృదుల విన్యాసము= తెచ్చుకోలు మెత్తదనం; ఒప్పన్‌= |ప్రకాశించేవిధంగా; ఆడుదురు= 
సంభాషిస్తుంటారు. 

తాత్పర్యం: ఇంతకు ముందు (16 పద్యంలో) చెప్పినట్లుగా ధృతరాష్రుడూ, భీముడూ మనస్సులో ఒకళ్ళమీద ఒకళ్ళు 
ద్వేషమూ, కోపమూ కలిగి ఉన్నప్పటికీ పరస్పరం మాటాడుకొనేటప్పుడు మాత్రం బంధువులందరూ మెచ్చుకొనే విధంగా 
మాటలలో మెత్తదనం తెచ్చి పెట్టుకొనేవారు. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 419 


విశేషం: భీముడు అన్నగారిఆజ్ఞలను పాలించటానికి అయితే ధృతరాష్ట్రుడు తన పెద్దరికాన్ని కాపాడుకొనటానికి అయినా 'అత( 
డు నతడు అనే పదద్వయం వాళ్ళు కలివిడిగా లేక ఎవరికి వారుగా వేరుగా ఉండిపోవటాన్ని వ్యక్తం చేస్తున్నది. 'విన్యాసం” శబ్దం 
మృదుత్వం తెచ్చి పెట్టుకొన్నది, కృతకమే, కాని హృద్గతం కాదని తెలుపుతున్నది. 


వ. ధృతరాషుం డేకతంబ యున్నయెడ వృకోదరుం డతనికి నింత నంత నుండి గాంధారి వినుచుండ. 18 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; ఏకతంబు+అ= ఒంటరిగా; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయంలో; అతనికిన్‌= ఆ 
ధృతరాష్ట్రుడికి; ఇంతన్‌, అంతన్‌ ఉండి= ఇక్కడ అక్కడగా నిలిచి; గాంధారి= ధృతరాష్రుడిభార్య; వినుచున్‌+ఉండన్‌= వినేటట్టుగా; 
వృకోదరుండు= భీముడు. (ఇట్లా అంటాడు. తర్వాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నపుడు అతడికి కొంచెం సమీపంగా ఉండి గాంధారి కూడా వినేటట్లుగా 
భీముడు ఇట్టా అంటాడు. 


సీ. “అంధుని కొడుకులయం దొకరుని( దప్పి । పోనీక త్రుంచితి భూరిశక్తి 
దర్పితం బైన మద్దాహుపంజరము సొ । చ్చిన రిపురాజన్య సింహములకు 
వెడలంగ వచ్చునే? వెంగలు లై వారు । కయ్యంబు సేసిరి గాక నన్ను 
నెజింగినం దొడరుదు రెట్టులు? దుర్యోధనాదుల నని దెగటార్షినట్టి 


తే. నాదు దోర్టండముల( జందనం బలంది । కుసుమదామముల్‌ సుట్టి మైక్కుదు మహోప 
కారు లరయంగ దైవముల్‌ గావె?” యను6 ద । దీయ మర్మంబు లెల్ల భేదిల్ల నధిప! 19 


ప్రతిపదార్థం: అధిప!= ఓ జనమేజయరాజా!; తదీయమర్శ్మంబులు= ఆ గాంధారీ ధృతరాష్టుల, జీవస్థానాలు; ఎల్లన్‌= అన్నీ; 
భేదిల్లన్‌= చీలేటట్టుగా; అనున్‌= భీముడు ఇట్టా అన్నాడు; అంధుని కొడుకులయందున్‌= (గ్రుడ్డిరాజు ధృతరాష్ట్రుడి కొడుకులలో; 
ఒకరునిన్‌= ఒక్కడిని కూడా; తప్పిపోన్‌+ఈక= తప్పించుకు పోకుండ, మిగల్చకుండా; భూరి శక్తిన్‌= గొప్ప పరాక్రమంతో; 
త్రుంచితిన్‌= చంపి వేశాను; దర్పితంబు+ఐన= మదించిన; మత్‌ బాహుపంజరము= నా భుజములు (వలయం) అనే బోనులోనికి; 
చొచ్చిన= (ప్రవేశించిన; రిపు, రాజన్య సింహములకున్‌= శత్రువులైన రాజులు అనే సింహాలకు; వెడలంగన్‌= బయటపడడానికి; 
వచ్చునే?= సాధ్యమా?; వారు= ఆ కౌరవులు; వెంగలులు+ఐ= తెలివితక్కువవారు అయి; కయ్యంబు= (మాతో) యుద్దం; 
చేసిరి= చేశారు; కాక= (వెంగలులు) కాకపోతే; నన్నున్‌= నన్ను; ఎణిణగినన్‌= భూరిశక్తిమంతుడుగా తెలిసికొంటే; ఎట్టులు= 
ఏవిధంగా; తొడరుదురు?= ఎదిరిస్తారు? (యుద్దానికి పూనుకుంటారు?); అనిన్‌= యుద్దంలో; దుర్యోధనాదులన్‌= దుర్యోధనుడు 
మొదలైనవారిని; తెగటార్భిన+అట్టి= చంపివేసినటువంటి; నాదు దోర్షండమున్‌= దుడ్డు కర్రలవంటి నా భుజాలకు; చందనంబు= 
మంచి గంధాన్ని; అలంది= పూసి; కుసుమదామముల్‌= పూలమాలలు; చుట్టి= అలంకరించి; మొక్కుదున్‌= నమస్కరిస్తాను; 
అరయంగన్‌= పరిశీలిస్తే; మహోపకారులు= ఇంత గొప్పమేలు చేసినవారు; దైవముల్‌= దేవతలె; కావె!= కదా! 


తాత్సర్యం: జనమేజయరాజా! ఆ గాంధారీ ధృతరాష్టుల ప్రాణస్థానాలు చీలిపోయేటట్టుగా భీముడు ఇట్టా అంటాడు; 
'గుడ్డివాడి కొడుకులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపేశాను. నా బాహువలయం అనే బోనులోకి 
ప్రవేశించిన ఏ రాజసింహమైనా ఎట్లా బయటపడగలదు? మూర్చులు కాబట్టి ఆ కౌరవులు మాతో యుద్దానికి వచ్చారు 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 967 


విధంగా ఖాండవవనాన్ని దహిస్తాను? అని దుఃఖించగా అతడిని చూచి (బ్రహ్మదేవుడు దయతలచి, మున్ముందు 
జరుగ వలసిన పనిని తలచి - 'కొంతకాలానికి ఆదిమునులైన నరనారాయణులు మానవలోకంలో దేవతల 
మేలుకోరి అర్జునుడు-కృష్ణుడుగా జన్మిస్తారు. ఆ ఖాండవవనందగ్గర విహరిస్తారు. వాళ్ళను నీవు ప్రార్థిస్తే తమ 
అ(స్రాలబలంతో అన్నిఆటంకాలు తొలగించి, నివు ఖాండవవనాన్ని దహించేటట్టు చేస్తారు' అని అనగా -అగ్నిదేవుడు 
ఎంతో సంతోషించగా, (బ్రహ్మదేవునిమాట ఆధారంగా చాలాకాలం ఉండి, ఆయన మాటప్రకారం అప్పుడు 
కృష్ణార్ణునులను చూచి ఖాండవవనాన్ని కాల్చటంకోసం ప్రార్థించగా, అగ్నిదేవునితో అర్జునుడు ఇట్టా అన్నాడు. 


అగ్నిదేవుండు కృష్ణార్దునులకు. జక్రకార్యుకాదు లొసంగుట (సం.1-215-12) 


రై 


వారణహస్తానుకారంబు లగు వారి । ధారలు గురియు దుర్వారఘోర 
తరవారివాహప్రకరములు వారింప । సురనివహంబుతో సురగణేశు 
నైన నోర్వ సుశక్త మైన మహాదివ్య | శరసంచయము నా కపరిమితంబు 
గల; దట్టిసాయకావలికి నాదగు భుజ । బలశీఘ్రసంధానములకు. దగిన. 


ఆ. ధనువు సర్వవహనఘనరథాశ్వములు. గృ ష్టునకు నాయుధములు ననఘ! యిపుడు 
లేమి. జేసి చూవె యామహాకార్యంబు । గడంగకున్నవార మెడయు.. జేసి. 251 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా!; వారణ; హస్త+అనుకారంబులు+అగు= ఏనుగుతొండాన్ని పోలినవైన; వారి, ధారలు= 
నీటిధారలు; కురియు= కురిసే; దుర్‌+వార; ఘోరతర, వారి, వాహ, (ప్రకరములు= నివారింప సాధ్యం కాని మిక్కిలి 
భయంకరాలైన మేఘాల సమూహాలను; వారింపన్‌= అడ్డగించటానికి; సుర, నివహంబులతోన్‌= దేవతల సమూహంతో; సుర, 
గణ+-ఈశున్‌+ఐనన్‌= దేవతా సమూహాల రాజునైనా - అంటే దేవేంద్రుడినైనా; ఓర్వన్‌= ఓడించుటకు; సుశక్తము+ఐన= మంచి 
సమర్థవంతమైన; మహా, దివ్య, శర, సంచయము= గొప్ప దేవతా సంబంధాలైన అ(స్తాల సమూహం; నాకున్‌, అపరిమితంబు= 
లెక్కలేనంత; కలదు= ఉన్నది; అట్టి= అటువంటి; సాయక+ఆవలికిన్‌= బాణాల సమూహానికి; నాది+అగు= నాదయిన; భుజ, 
బల, శీఘ్ర, సంధానములకున్‌= బాహుబలానికి, వేగంగా బాణాలను వింటినారిలో కూర్చటానికి; తగిన= తగినట్టి; ధనువు= 
విల్లు; సర్వ, వహన, ఘన, రథ+అశ్యములున్‌= అన్నింటిని మోయగల గొప్పరథం, గుర్రాలూ; కృష్ణునకున్‌= కృష్ణునికి; 
ఆయుధములు; ఇపుడు; లేమిన్‌+చేసి= లేకుండటంచేత; చూవె= సుమా!; ఈ, మహి, కార్యంబు= ఈ మహాకార్యం; 
ఎడయున్‌+చేసి= ఆలస్యంచేసి; కడగక+ఉన్న, వారము= పూనుకొనకున్నాము. 


తాత్పర్యం: పుణ్యాత్మా! అగ్నిహోత్రా! ఏనుగు తొండమంతటి నీటిధారలను కురిసే దుర్యారాలైన మహా భయంకర 
మేఘసమూహాల్ని తొలగించటానికి, దేవతాసమూహంతో కూడిన దేవేంద్రుడినైనా ఓడించటానికి - సమర్థాలైన 
దివ్యాస్తసమూహం నా దగ్గర లెక్కలేనంత ఉన్నది. అట్లాంటి అస్త్రసమూహానికి, నా భుజబలానికి, వేగంగా 
బాణాలను వింటిలో సంధించే నేర్పుకు తగిన ధనుస్సు - అన్నింటిని మోయగల గొప్పరథం- శ్రీకృష్ణునికి ఆయుధాలు, 
ఇప్పుడు లేవు. అందువలననే సుమా ఆలస్యంచేసి ఈ మహాకార్యానికి పూనుకొనకుండా ఉన్నాం. 


వ. అనిన నగ్నిదేవుండును నప్పడ వరుణుం దలంచి వానిం దనకు సన్నిహైతుం జేసికొని, తొల్లి నీకు సోముం డిచ్చిన 
బ్రహ్మనిర్మితకార్ముకంబు నక్షయతూణీరయుగళంబును, గంధర్వజహయంబులం బూనిన రథంబు నియ్యతిరథుం 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాని, నా పరాక్రమం తెలిస్తే ఎదిరించేవారే కాదు. ఆ యుద్దంలో దుర్యోధనప్రభృతు లందరినీ కూల్చిన యీ నా 
భుజాలకు చందనం పూసి, పూలమాలలు చుట్టి నమస్కరిస్తాను. నిజానికి ఇంత గొప్ప ఉపకారం చేసింది దేవతలే 


కదా! 


విశేషం: ధృతరాష్ట్రుడు అంధుడే అయినా దుర్యోధనాదుల మాటలను గుడ్డిగా నమ్మి ఇంతకు తెచ్చుకొన్నాడు కాబట్టి ఇక్కడ 
సాభిప్రాయం. 'అంధుని కొడుకులు” కావడం చేతనే దుర్యోధనాదులు కూడా అంధులై అవివేకులై ప్రాణాలమోదకు తెచ్చుకొన్నారు. 
'భూరిశక్తి అన్నపుడు భూరి అనేది తన పరా(క్రమంలో గొప్పదనాన్ని చెప్తుండగా, 'త్రుంచితి” అనేది కౌరవులను 'అవలీలగా” 
చంపటం తెలుపుతుంది. చొచ్చిన - భూతార్థకం, (ప్రవేశించడం జరిగిపోయాక - వెడలంగన్‌ ఆ తర్వాత కోరుకొన్నా తప్పుకోవటం 
అనేది మాత్రం వాళ్ళ చేతులలో లేదు. రోట్లో తల దూర్చాక చేసేదేం లేదు. (త్రుంచితిన్‌ - అనే ఉత్తమపురుషైకవచనక్రియ, అట్లాగే 
'నన్ను నెజింగ౧ిన దుర్యోధనాదుల తెగటార్చినట్టి నాదు దోర్షండములు” మొదలైన మాటలో అస్మదర్ధం - భీముడి వికత్హనత్యానికీ, 
ధృతరాష్ట్రుడిపై కోపతీవ్రతకీ నిదర్శనాలు. అంధుని మొదలుగా ఇందులో మాటలన్నీ గాంధారీ ధృతరాష్ట్రులకు మర్మభేదకాలే. 
మద్భాహుపంజరము చొచ్చిన - వెడలంగవచ్చునే” అనేది ధృతరాష్టుడు తన బాహు పంజరంలో చంపుదామనుకున్నా తాను 
(భీముడు) వెడలివచ్చిన విషయాన్ని స్మరింపజేస్తూ తన సామర్థ్యంలో ధృతరాష్ట్రుడి అసమర్థతను (వెంగలితనం) ఎత్తి చూపుతుంది. 
ఈ మహోపకారం దేవతలు చేసిందే అనడం ఈ అంశాన్ని ప్రధానంగా ఉద్దేశించి ఉండవచ్చును. భీముడు (బ్రతికి బయటపడ్డ 
దందువలననే కదా! చివర్లో ఆఖరిఘట్టమూ భీముడికి గుర్తు వచ్చింది. 


వ. దీని ధర్మనందనుండును ధనంజయుండునుం గుంతియు ద్రౌపదియు నెటుంగరు; కవ లొక్కొక్క 
మాటిమ్మాటలు విని సంతసిల్లుదురు; ధర్మనందను తెటిం గెటుంగుటంజేసి పుయిలోడి తా రేమియు నాడరు; 
ధృతరాష్ట్రగాంధారులుం గాలపర్యాయంబు గని డెందంబులు గంద నూరకుండుదు; రట్టిభంగి( బంచదశవత్స 
రంబులు చనియె నంత నొక్కనా.డయ్యంధనృపతి బంధుజనంబులం గూర్చి ధర్మనందను రావించి; యతండు 
వినుచుండ గద్గదకంఠుం డగుచు వారలతోడ. 20 


ప్రతిపదార్థం: దీనిన్‌= భీముడు ధృతరాష్ట్రగాంధారులు నొచ్చుకొనేటట్టుగా మాటాడటం; ధర్మనందనుండును= ధర్మరాజూ; 
ధనంజయుండునున్‌= అర్జునుడూ; కుంతియున్‌= కుంతీ; (ద్రౌపదియున్‌= (ద్రౌపదీ; ఎయుంగరు= తెలియరు; ఈ+మాటలు= 
భీముడి ఈ పలుకులు; ఒక్కొక్కమారు= అపుడపుడూ; విని= ఆలకించి; కవలు= నకులసహదేవులు; సంతసిల్లుదురు= 
సంతోషించేవారు; తారు= తాము మాత్రం; ధర్మనందను= ధర్మరాజుయొక్క; తెజణింగు= (మనస్సు) విధం; ఎణుంగుటన్‌ చేసి= 
తెలిసినందువలన; పుయిలోడి= సంకోచంతో; ఏమియున్‌= ఏమి; ఆడరు= మాటాడరు; ధృతరాష్ట్రగాంధారులున్‌= ధృతరాష్రుడూ, 
గాంధారీ; (ఆ మాటలు విని కాల పర్యాయంబు= సమయం తారుమారవటం; కని= తెలిసి; డెందంబులు= మనసులు; 
కందన్‌= కలత చెందగా; ఊరకుండుదురు= మిన్నకుండేవారు; అట్టిభంగిన్‌= ఆవిధంగా; పంచదశవత్సరంబులు= పదిహేను 
ఏండ్లు; చనియెన్‌= గడిచాయి; అంతన్‌= పనిహేనోయేడు పూర్తయినతర్వాత; ఒక్కనాండు= ఒకానొకరోజు; ఆ+అంధనృపతి= ఆ 
(గుడ్డిరాజు) ధృతరాష్ట్రుడు; బంధుజనబులన్‌= చుట్టాలను; కూర్చి= సమావేశపరిచి; ధర్మనందనున్‌= ధర్మరాజును; రావించి= 
పిలిపించి; అతండు= ఆ ధర్మరాజు; వినుచున్‌+ఉండన్‌= వింటుండగా; వారలతోడన్‌= బంధువులతో; గడ్గదకంఠుండు= డగ్గుత్రిక 
కలవాడు; అగుచున్‌= అవుతూ-(ఇట్లా అంటున్నాడని తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: భీముడు పలికేమాటలు ధర్మరాజుకూ, అర్జునుడికీ, కుంతికీ, (ద్రౌపదికీ తెలియవు. నకుల సహదేవులు 
మాత్రం అప్పుడప్పుడూ ఆ మాటలు విన్నా, ధర్మరాజుపట్ల ఉన్న భయం వలన వారు మారు పల్కరు. గాంధారీ 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 421 


ధృతరాష్ట్రులు కాలవైపరీత్యాన్ని గమనించి మనసులలో బాధపడుతూ మిన్నకుండేవారు. అట్లా పదిహేనేళ్ళు గడిచాయి. 
ఆ తరువాత ఒకనాడు ధృతరాష్ట్రుడు బంధువులనందరినీ సమావేశపరిచి, ధర్మజుడిని పిలిచి అతడు వింటూఉండగా, 
బొంగురుపోయిన గొంతుతో వారందరితో ఇట్టా అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు అర్జునుడు, కుంతితోపాటు, (ద్రౌపది కూడా గతంలో కౌరవులవలన కలిగిన కష్టాలను మరిచిపోయి గాంధారీ 
ధృతరాష్టులపై గౌరవంతో వ్యవహరిస్తున్నారు. అందుకే వా ళ్ళెవరూ వినకుండానే భీముడు పై విధంగా మాటాడేవాడు. కవలు 
ఆమోదించేవాళ్ళు కావటం చేతనే ఒక్కొక్కమారైనా భీముడి మాటలు వినగలిగారు. ధర్మనందను తెజంగు భీముడికీ తెలిసినా 
పిన్నలు కావడంచేత నకులసహదేవులు ఏమైనా అనడానికి సంకోచించేవారు. స్వభావం వలననూ, ధర్మరాజుకు వెంటనే జన్మించినవాడు 
కావడంవలననూ భీముడు నిస్సంకోచంగా అనదలచుకొన్నమాట లనేవాడు. పరోక్షంగా నైనా ధృతరాష్ట్రుడికి కొడుకులు బతికున్నప్పటి 
వలె నడపటానికి ప్రయత్నించినవాడు ధర్మరాజు (14పద్యం) తేడా లే దనిపించటానికి ధర్మరాజు ప్రయత్నించినా భీముడివలన 
గాంధారీధృతరాష్ట్రులకు 'కాలపర్యయ'” భావన రాక తప్పలేదు. అయినా 15 సంవత్సరాలు ఊరకుండటంలో వార్టకాదులతోపాటు 
ధర్మరాజునడవడీ, 'చుట్టములు మెచ్చునట్లు' ఉండాలనే అభిప్రాయం కారణం. ఇపుడొకసారి తన జీవితాన్నంతా గుర్తుచేసుకొనడమూ, 
నగరం విడిచిపోవటం, (ఆ(శ్రమవాసం) అనే నిర్ణయం (ప్రకటించబోతూండటం, వలన కంఠంలో గాద్గద్యం. 


ధర్మరాజును రప్పించి అతడు వింటూఉండగా బంధువులకు చెపుతున్నాడు. ధర్మరాజుతో ముఖాముఖిగా చెప్పటానికి 
కాకుండా, తన ఆంతర్యం, యథార్థంగా పరోక్షంగా వ్యక్తం చేసినట్లుగా గూడ. గతంలో తాను పొరపాట్లు చేశానని చెపుతున్నాడు 
యథ ర ౧ ౧ 
సులి: 


ధృతరాష్టు(డు ధర్మజునితో( దన మనోరథంబు. దెలుపుట (సం.15-5-1) 


నాకతంబునం జేసి యా కౌరవులకు నా। శంబు వాటిలుట దెల్లంబు మోకు 


(ఈక 


జడు( గ్రూరు నతిలోభి జ్ఞాతి జనద్రోహ । కరు రాజు. జేసితి గురుధరిత్రి 
కచ్యుతు చెప్పిన యమలవాక్యంబులు । విననేరనైతి నా తనయువలని 
ఘనతరస్నేహంబునను మొగమోటను । దగియెడుమాటల. దణిమి యొత్తి 


తే. యాడకుండితి; భీష్ముండు నస్త్రగురుండు । విదురుండును సంజయుండును వే విధముల 
నాకుంజెప్పిరి; గాంధారి నన్ను దూణి । చెప్పె; న మ్మాట లేం బెడచెవుల నిడితి. 21 


ప్రతిపదార్థం: నా కతంబునన్‌+చేసి= నా కారణంగా; ఆ కౌరవులకున్‌= నా పుత్రులు మొద లైన కురువంశీయులకు; నాశంబు= 
చేటు; పాటిలుట= సంభవించటం; మోకున్‌= (నా బంధువు లైన) మో అందరికీ; తెల్లంబు= బాగా తెలిసిందే; కురుధరిత్రికిన్‌= 
కురువు అనేపేరు గల్గిన ఈ రాజ్యానికి; జడున్‌= (ఒకానొక) బుద్ధిహీనుడూ; (క్రూరున్‌= దుష్ట బుద్దీ; అతిలోభిన్‌= మిక్కిలిగా 
పర(ద్రవ్యాభిలాష ఉన్నవాడూ; జ్ఞాతిజన(ద్రోహకరున్‌= దాయాదులకు కీడు చేసేవాడూ అయిన దుర్యోధనుడిని; రాజున్‌= పాలకుడుగా; 
చేసితిన్‌= ఏర్పరిచాను; అచ్యుతు= శ్రీకృష్ణుడు; చెప్పిన= బోధించిన; అమలవాక్యంబులు= దోషం లేని (అర్ధవంతములైన) మాటలు; 
వినన్‌, నేరన్‌, ఐతిని= ఆలకించకపోయాను; నాతనయు వలని= దుర్యోధనుని యెడ ఉన్న; ఘనతర= మిక్కిలి అధికమైన; 
స్నేహంబునను= (పేమవలనను; మొగమోటను= సంకోచంతోనూ; తజీమి= తనమాట వినేంతవరకూ విడువకుండా; ఒత్తి= 
ఒత్తిడి చేసి (బలవంతంగా); తగియెడు మాటలన్‌= ఉచితమైన పలుకులను; ఆడక+ఉండితిన్‌= చెప్పలేదు; నాకున్‌= నాకు; 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముండున్‌= పితామహుడైన భీష్ముడూ; అస్త్ర గురుడు (ను)= పిల్లల కస్త్రవిద్య నేర్చిన ద్రోణుడూ; విదురుండును= విదురుడూ; 
సంజయుండును= సంజయుడూ, వేవిధములన్‌= అనేక విధాలుగా; చెప్పిరి= (కర్తవ్యం, ఉచితం) చెప్పారు; గాంధారి= నా భార్య 
గాంధారీ; నన్నున్‌= నన్ను; దూజీ= నిందిస్తూ, దృఢంగా; చెప్పెన్‌= మంచి ఏదో (కర్తవ్యం) గట్టిగా చెప్పింది; ఏన్‌= నేను; ఆ+మాటలు= 
వారందరి పలుకులూ; పెడచెవులన్‌+ఇడితిన్‌= నిరాదరణంతో వినిపించుకొనలేదు. 


తాత్సర్యం: నా కారణంగానే కౌరవులు నాశనమైనారని మోకు బాగా తెలుసు. బుద్ది లేనివాడూ, దుర్మార్గుడూ, ఇతరుల 
ద్రవ్యంపై అధికమైన అభిలాష ఉన్నవాడూ, దాయాదులకు కీడు చేసేవాడూ అయిన దుర్యోధనుడిని ఈ కురురాజ్యానికి 
రాజును చేశాను. కృష్ణుడు చెప్పినా వినలేదు, కొడుకుమోది వల్లమాలిన (పేమవలన వారికి మంచిని ముఖంమీద గట్టిగా 
చెప్పలేకపోయాను. భీష్ముడూ, ద్రోణుడూ, విదురుడూ, సంజయుడూ చెప్పినా, గాంధారి మరీ నొక్కిచెప్పినా ఆ మాట 
లేవీ నేను వినిపించుకొనలేదు. 


విశేషం: 'నా కతంబున అని గతాని కంతా తానే కారణం కావడం అనే అంశంతోటే ప్రారంభించటం ధృతరాష్ట్రుడి ఆత్మ 
పరిశీలనకు అర్థం. కౌరవనాశనం అనే సారాంశం చిన్న వాక్యంలో సం(గహంగా ముందు ప్రతిపాదించి ఆ తర్వాత అందుకు 
కారణాలు (క్రమంగా వివరిస్తున్నాడు. అందులో ముఖ్యమైనది దుర్యోధనుడిని రాజు చేయటమే, “రాజు. జేసితి” అనటంలో అది 
పొరపాటు అనీ, అందువలన ధర్మరాజును చేసి వుండాల్సిందనీ వ్యక్తం అవుతుంది. 'యచ్చాహం పాండు పుత్రేషు గుణవత్సు 
మహాత్మసు, న దత్తవాన్‌ శ్రియం దీప్తాం పితృపైతామహీ మిమామ్‌”. తెలుగులో ధృతరాష్ట్రుడీ మాటలు వాచ్యంగా తననోటిమోదుగా 
ఇప్పటికీ అనలేకపోయాడు. దుర్యోధనుడిలోని గుణహీనతను (ప్రతిపాదిస్తూ పాండవులు గుణవంతు లనీ, (రాజ్యం వారి 
కివ్వవలసిందనీ) వ్యంగ్యంగా అంగీకరిస్తున్నాడు. 'రాజు. జేసితి కురుధరిత్రికి అన్నపుడు కురుధరి(త్రి అనేమాట పితృపైతామహీయం 
కాబట్టి రాజ్యం పితృపితామహ(క్రమ ప్రాప్తం” (అనే అంశం అందరికీ తెలిసిన సామాన్య విషయంగా) అని ఈ మాట మొదటే(2వ) 
చెప్పటం అయింది. 'రాజు( జేసితి 'గురుధరిత్రి' కన్నపుడు రాజుజేసితి( గురుధరిత్రికి అన్నప్పుడు గు” వర్గాన్ని ఎట్టా స్వీకరించడం? 
అల్పబుద్ది అయిన దుర్యోధనుడిని రాజు చేయగూడదు. కొంత కొడుకున కిచ్చి, కొంత భాగాని కైనా పాండవులను రాజులను 
చేసి ఉంటే ఇంత అనర్థం, కౌరవనాశనం ఆగిఉండేది అని భావం. ఇక్కడ దుర్యోధనుడి గుణహీనతనూ, అల్పత్యాన్నీ (ప్రతిపాదించే 
విశేషణాలు అర్థవంతాలు - జడుడు. మందబుద్ది. మంచిచెడులు స్వయంగా తెలియలేడు. పాండవులను ద్వేషించటంద్వారా 
(ప్రజలకు వారిపై అభిమానం ఇనుమడింపజేశాడు. (క్రూరుడు - ద్రౌపదిని పరాభవించడం వగైరా విషయాలలో (కూరత్వం. 
సున్నితంగా చెప్పిన తన (ధృతరాష్ట్రుడి) మాటలు వినిపించుకొనక తనను బాధించటం వలననూ పాండవుల రాజ్యం ఆశించటంలో 
అయిదూళ్ళయినా ఇవ్వననటంలో అతిలోభం. ఈ లక్షణాలు లేని ధర్మరాజును రాజు చేయవలసింది. జ్ఞాతిద్రోహకరున్‌ అనడంలో 
ఇతరులకు |(ద్రోహకారి కాదు. (ప్రజలను బాగానే చూచాడు (99 పద్యం). దాయాదిశతుత్వం సామాన్యమే అనే అభిప్రాయం 
ఉండవచ్చును. 'అచ్యుతు మాటలలో చ్యుతి= పొల్లు లేదు. 'వధ్యతా సా ధ్యయం పాప సామాత్య ఇతి దుర్మతిః అని దుర్యోధనుడిని 
అతడి సహచరులనీ చంపుమనే చెప్పాడు కృష్ణుడు మూలంలో. తండ్రికి ఈ మాటలు ఏ సమయంలోనైనా బాధాకరాలే. ఆ మాట 
లేదో ధృతరాష్ర్రుడిక్కడ చెప్పలేదు. “నీ పుత్రు( డవినీతుండగుట యెజింగి యెజింగి వానివశంబున నేల పోయె దీవు పాండవులకు 
నేమి యిచ్చి తేని నడ్డపడ నెవ్వరికి వచ్చు నధిప' (ఉద్యో 3,386) అంటాడు. ఇంతకుముందు కృష్ణుడు కురుధరిత్రి మొత్తానికి 
దుర్యోధనుడిని రాజు చేశాననే కదా ధృతరాష్టు డిక్కడ బాధ పడుతున్నది. కృష్ణు డన్నట్టు కొంతైనా పాండవుల కిచ్చి ఉన్న 
ట్లయితే అచ్యుతుమాటలు అమలములుగా ఆ రోజే గ్రహించి విని ఉన్నట్టయితే తన వంశానికి 'చ్యుతి” లేకుండా ఉండేది. 
(పాండవవక్షపాతంతో అంటున్నాడని ఆ రోజు కృమ్ముడి మాటలు నిష్కల్మషాలుగా గుర్తించలేక 
పోయాడు - 'అమలవాక్యంబు లని” ఇప్పుడు తలచుకొంటున్నాడు అనుభవంలోకి వచ్చాక తెలిసింది. పుత్రుడివశంలో ఆ 
మార్గంలో పోవద్దన్నాడు కృష్ణుడు 'నా తనయువలని వునతరస్నేహంబునను అనేది పూర్వంలోకీ “అన్వయిస్తుంది”. 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 423 


అచ్యుతు చెప్పిన అమల వాక్యంబులు విననేరనైతి నా తనయువలని ఘనతరస్నేహంబున. అందువలననే పుత్ర వశవర్తి అయినాడు. 
దుర్యోధనుడి కిష్టం లేకుండా పాండవులకు రాజ్యం ఇవ్వలేకపోయాడు. అట్లా అని దుర్యోధనుడిని ఇష్టపజచనూ లేకపోయాడు. 
అదే చెప్పుతున్నాడు. స్నేహమునను మొగమోటను తగుమాటలు చెప్పలేకపోయాను కొడుక్కి అని. మొగమోటకు కారణం 
పుత్రస్నేహం. కొడుకు ఏం బాధపడతాడో అని అతడి కిష్టం లేని మాటలు చెప్పలేకపోయాడు. 'తణిమి యెత్తి ఆడకుండితి” 
తగియెడు మాటలు, వెంటబడి, బలవంతంగా చెప్పాలి దుర్యోధనుడికి, మంచిమాటలు మామూలుగా మనసు కెక్కకపోవడం 
దుర్యోధనుడి స్వభావం అన్నమాట తనమాటలు కొడుకు వినలేదు; భీష్మాదులు చెప్పినమాటలు తాను పెడచెవినిపెట్టాడు, 
కారణాలు వేరుగా ఉన్నా తండ్రికొడుకులకు మంచి వినిపించుకొకపోవడం అనే లక్షణం సమానం. అయితే తనమాటలు వినలే 
దని కొడుకుపై తప్పుమోపకుండా, వినేటట్లుగా నేనే చెప్పలేకపోయానన్నాడు. తగిన మాటలు చెప్పినా - తటిమి, ఒత్తి చెప్పలేదు 
అపుడపుడూ అనడమే తప్ప తనమాట వినేదాకా వెంటబడి చెప్పలేదు. చెప్పినపుడు వినితీరవలసినంత దృఢంగానూ చెప్పలేదు. 
దుర్యోధనుడి ముఖంలో కనిపించే అనిష్టభావం చూడలేక, అతడికి సమ్మతం కాని తగుమాటలు చెప్పటంలో ధృతరాష్ట్రుడికి 
మొగమోటమి ఘనతరస్నేహం అన్నప్పటి తరప్‌ ప్రత్యయం పాండవులకంటె, కృష్ణాదులు చెప్పినమాటలలో హితం కంటె అధిక 
స్నేహాన్ని వ్యక్తం చేస్తుంది. భీష్మాదుల (ప్రస్తావనలో, పెద్దలూ, పిన్నలూ, అందరూ చివరికి పతివ్రత ఐనభార్యా కూడా నిందించి 
మరీ చెప్పినా వినకపోవడం తప్పయిందనుకొంటున్నాడు 'అ(స్తగురుడు”' కావడంవలన కౌరవపాండవుల శసాస్త సామర్థ్యం (ద్రోణుడికి 
తెలుసు. యుద్దం వస్తే తనకొడుకులకు నాశం తప్పదని అ(స్త్రగురుడిమాటలతో నైనా (గ్రహించవలసింది. 'నన్ను దూణి' గాంధారి 
ధృతరాష్టుడిలో దూరిపోయి= (ప్రవేశించి అంటే నిరంతరము చెప్పింది. విననేరనైతిని, ఆడకుండితివంటి భూతార్థకాలు - అంతా 
అయిపోయింది. ఇపుడు బాధపడి ప్రయోజనం ఏముంది అనేభావం వ్యక్తం చేస్తున్నాయి “పెడ చెవిని ఇడితి” అనే మాటలు 
తేలిపోతూ, ఆ మాటలు, ఆదరించకపోవటాన్ని ధ్వనింపచేస్తున్నాయి. 


వ. ఇత్తెజిం గంతరంగంబున శల్యం బై యున్నయది, యని చెప్పి వెండియు. 22 


ప్రతిపదార్థం: ఈ+తెఅంగు= పైవిధంగా ఎవరు చెప్పినా వినకుండా కొడుకులను, (హితులు మొ॥) పోగొట్టుకోవడం; 
అంతరంగంబునన్‌= మనస్సులో (గుచ్చుకొని బాధించే); శల్యంబు ఐ= బాణం, అయి; ఉన్నది= నిలిచి ఉన్నది; అని చెప్పి= అని 
పలికి; వెండియున్‌= తిరిగి ఇట్టా అంటున్నాడు. 


తాత్పర్యం: ఈ విధం నా మనస్సులో ములుకై బాధపెట్టుతున్నది అని చెప్పి మరలా ఇట్లా అన్నాడు. 


క సుతులు సమరమునందిరుగక । మృతు లై సద్గతికి( జనిన మేలిమి యస్మ 
న్మతి( దల(చి వరక్ష త్ర చ। రిత మని యప్పనికి వగవ( బ్రీతియ కలుగున్‌. 23 


ప్రతిపదార్థం: సుతులు= కొడుకులు; సమరమునన్‌= యుద్దంలో; తిరుగక= పారిపోయి తిరిగిరాకుండా; మృతులు+ఐ= చనిపోయి; 

సద్గతికిన్‌= ఉత్తమస్థితికి; చనిన మేలిమి= చేరుకున్న గొప్పతనాన్ని; అస్మద్‌+మతిన్‌= నామనస్సులో; తలంచి= స్మరించి;- (అది), 

వరక్షత్రచరితము= శ్రేష్టమైన క్షత్రియుడికి తగిన లక్షణం; అని= అనుకొని; ఆ+పనికిన్‌=యుద్దంలో వారి మరణానికి; వగవన్‌= 
“యహ లె యె ఠా 

బాధపడను; (ప్రీతి+అయ= ఇంకా (ఆ పని వలన), సంతోషమే; కలుగున్‌= కలుగుతున్నది. 


తాత్పర్యం: యుద్దం కోరిన కొడుకులు క్రమంగా అపజయం కలుగుతున్నా పారిపోయి వెనుకకు రాకుండా అందరూ 
మరణించి ఊర్ష్యలోకాలకు చేరుకొన్నారు. అది క్షత్రియులకు తగినదే కాబట్టి అందుకు నేను విచారించను. ఇంకా 
సంతోషమే పొందుతున్నాను. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని పలికి పాండవాగ్రజు. జేరం బిలిచి, యతనితోడ. 24 


ప్రతిపదార్థం: అని పలికి= బంధువులతో పైవిధంగా చెప్పి; పాండవ+అగ్రజున్‌= పాండురాజు సుతులలో పెద్దవాడైన ధర్మరాజును; 
చేరన్‌= దగ్గరకు; పిలిచి= రమ్మని; అతని తోడన్‌= ధర్మరాజుతో (ఇట్లా అంటున్నాడు - తరువాతి పదంతో అన్వయం). 
గ శ్ర శ్ర స ఎ గ్‌ స 


తాత్సర్యం: బంధువులతో ఈ విధంగా పలికి, ధర్మరాజును దగ్గరకి పిలిచి అతడితో ఇట్లా అంటున్నాడు. 


సీ, నీ వరయంగ సుఖావాప్తి( గొజింత లే। కుండితి( జనవును నుజ్వలంపుం 
దేజంబుం గలిగి వర్తించితి దానంబు లంచితములుగం బె క్కాచరింప. 
గంటి శ్రాద్దంబులు గాంధారిసుతులకు(। బలుమాటు[ జేసితి; బరమధర్మ 


శీల పాంచాలికిం జెట్ట చేసి రగణ్య। పుణ్యుండ వగు నీదు భూరిలక్ష్మి 


తే.  నపహరించి రద్దుర్యోధనాదు లట్టి; కష్టచరితులం బాడిమైం గయ్యమునన 
నిహతులుగ జేసి తక్కురునికర మూర్చ్వ; భువనగతి( గాంచి సుఖ మందె భూపవర్య! 25 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజులలో శ్రేష్టుడా!; నీవు= నీవు (ధర్మరాజు); అరయంగన్‌= పరిశీలింపగా; సుఖ+అవాప్తిన్‌= రాజ్యం 
మొదలైన సుఖాలు పాందటం చేత; కొజంత లేక= ఏలోటూ లేకుండా; ఉండితిన్‌= ఉన్నాను; చనవును= (ప్రేమా; ఉజ్జలంపు= 
మిక్కుటమైన; తేజంబున్‌= (ప్రకాశమూ; కలిగి= కలిగిఉండి; వర్తించితిన్‌= నడుచుకొన్నాను. (అందువలననే నేను) దానంబులు= 
దానాలు; పెక్కు= చాలా; అంచితంబుగన్‌= (ప్రశస్తంగా; ఆచరింపన్‌+కంటిన్‌= చేయగలిగాను; గాంధారిసుతులకున్‌= దుర్యోధ 
నాదులకు; (శ్రాద్దంబులు= (శ్రాద్ధాలు; పలుమాలున్‌= అనేక పర్యాయాలు; చేసితిన్‌= చేశాను; దుర్యోధనాదులు= దుర్యోధనుడు 
మొదలైన కొడుకులు; పరమ ధర్మశీల= ఉత్తమమైన న్యాయపు నడవడి గలిగిన; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; చెట్ట= కీడు; చేసిరి= 
చేశారు; అగణ్య= లెక్కింపరాని; పుణ్యుండవు= ధర్మములు గలిగినవాడవు; అగు= అయిన; నీదు భూరిలక్ష్మిన్‌= నీ గొప్ప 
సంపదను; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు మున్నగువారు; అపహరించిరి= కాజేశారు; అట్టి= అటువంటి; కష్టచరితులన్‌= 
దుర్మార్గపు నడత గలిగిన దుర్యోధనాదులను; కయ్యమునన్‌+అ= యుద్దంలోనే; పాడిమైన్‌= న్యాయంగా; నిహతులుగన్‌= 
చంపబడినవారినిగా; చేసితి(వి= చేశావు (చంపావు); ఆ+కురునికరము= యుద్దంలో నీవు చంపిన ఆ కౌరవ వీరు లందరూ; 
ఊర్ల భువన గతిన్‌= ఉత్తమలోకాలలో, ఉనికిని; కాంచి= పొంది; సుఖము= సుఖాన్ని; అందెన్‌= పొందారు. 


తాత్సర్యం: 'రాజ్రేష్టుడా! ధర్మరాజా! నీవు ఏలోటూ లేకుండా చూస్తూ ఉండగా సుఖంగా ఉన్నాను. అభిమానాన్నీ, 
ఇతర జనాలపై ప్రభావాన్నీ, (అధికారమూ) చూపుతూ వ్యవహరించాను. నీవలన గొప్పదానాలు చేయగలిగాను. మా 
పుత్రులకు (శ్రాద్దక్రియలు పలుసార్టు మేలుగా చేయగలిగాను. ఉత్తమురాలైన పాంచాలిని పరాభవించి, నీ సంపదలు 
కాజేసిన దుర్యోధనాదులను న్యాయంగా యుద్దంలోనే చంపావు. వాళ్లందరూ ఉత్తమలోకాలలో సుఖంగా ఉన్నారు. 
క. కావున నేమియు. జేయం । గా వలవదు వారికయి యకారణ కరుణా 

శ్రీవిలసితుం డగునీతో । నా విధముం జెప్పవలసె నరవరముఖ్యూ! 26 


ప్రతిపదార్థం: నరవరముఖ్యా!= రాజ (శ్రేష్ట! (ధర్మరాజా!); కావునన్‌= అందుచేత; వారికయి= పుత్రులకొరకు; ఏమియున్‌= ఇంక 
ఏ విధమైన పనులూ; చేయంగాన్‌= చేయటం; వలవదు= అవసరం లేదు; అకారణ= హేతువు (ప్రయోజనం మొ॥) లేకుండానే; 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 425 
కరుణాశ్రీ= దయాసంపదతో; విలసితుండు+అగు= (ప్రకాశిస్తూ ఉన్న; నీతోన్‌= నీతో; నా విధమున్‌= నన్ను గురించి; చెప్పవలసెన్‌= 
చెప్పవలసి ఉన్నది. 
తాత్సర్యం: రాజా! దుర్యోధనాదులకొరకు దాన (శ్రాద్దాదికార్యాలు అనేకం చేశాను. కాబట్టి ఇక వారికొరకు కొత్తగా 
చేయవలసిం దేమి లేదు. సహజంగా దయ గలిగిన నీతో ఇపుడు నావిషయమే చెప్పుకోవలసి ఉన్నది. 


నిశేషం: అకారణ కరుణాశ్రీవిలసితుండు” అనే విశేషణం సాధి ప్రాయం. ధృతరాషుడిపై చూపుతున్న అభిమానాన్నీ దుర్యోధనాదులకు 
పుణ్యలోక ప్రాప్తి దానాదు లేర్పరచటాన్నీ సూచిస్తూనే తర్వాత తాను కోరబోయే అంశం కూడా తప్పక నెరవేర్చాలి అని ధృతరాష్ట్రుడి 
అభిప్రాయం. 


సీ, ఏకార్యమైనను నెవ్వ(డేనియు( జేయ(। దొడ(గునప్పుడు విను పుడమిటేని 
చే ననుజ్ఞాతు( డై కాని తొడంగం గా । దట్లు గావున వార్థకాభిలీఢ 
మైన మదీయకాయమునకు సంస్కార । మాచరింప(గ( దప మాచరించు 
పనికి భూపాల! నీయనుమతి వడయంగ । వలసి చెప్పెద రాజవంశజునకు 


ఆ. సమరమరణ మొండె, విమలతపమునకు(। జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె 
వలయు; నస్మదీయకులముఖ్యు లిట్టుల । నడపి రనుపు నన్ను నడవి కనఘ! 27 


ప్రతిపదార్థం: భూపాల!= ఓ, (ధర్మ రాజా!; విను= నా విధం వినవలసింది; ఎవ్వండు+ఏనియున్‌= ఎంతటివాడు అయినప్పటికీ; 
ఏకార్యము+ఐననున్‌= ఎంతటి పని అయినా గాని; చేయన్‌= చేయడానికి; తొడంగు+అప్పుడు= (ప్రారంభించేటప్పుడు; 
పుడమిటేనిచేన్‌= భూపాలకుడి చేత; అనుజ్ఞాతుండు+అయి= అనుమతించబడినవాడు అయితేనే; కాని= తప్ప; తొడంగన్‌= 
ప్రారంభించడం; కాదు= కూడదు; అట్టు కావునన్‌= పద్దతి అది కాబట్టి; వార్హక+అభిలీథము= ముసలితనం చేత ఆక్రమింపబడింది; 
ఐన= అయినటువంటి; మదీయ కాయమునకున్‌= నా శరీరానికి; సంస్కారము= శోధనం; ఆచరింపంగన్‌= చేయటానికి; తపము= 
తపస్సు; ఆచరించుపనికిన్‌= చేయవలసిన కార్యానికి; నీ+అనుమతి= నీ అంగీకారం; పడయంగన్‌+వలసి= పొందవలసి ఉండటం 
వల్ల; చెప్పెదన్‌= అనుమతిమ్మని అడుగుతున్నాను; రాజవంశజునకున్‌= క్షత్రియుడికి; సమర మరణము+జఒండెన్‌= యుద్దంలో 
మరణించడమో, లేదా; విమల తపమునకున్‌= (శ్రేష్టమైన తపస్సునకు; చొచ్చి= పూనుకొని; అందున్‌= ఆ తపస్సులోనే; నిలిచి= 
స్థిరపడి; చచ్చుట ఒండెన్‌= మరణించటమో; వలయున్‌= అవసరం; అస్మదీయ-కుల-ముఖ్యులు= నా వంశంలో పే రున్నవాళ్ళంతా; 
ఇట్టులన్‌= ఈ విధంగానే; నడపిరి= ఆచరించారు; అనఘ!= పాప మెరుగని వాడా-ధర్మరాజా! అందువలన; నన్నున్‌= నన్ను; 
అడవికిన్‌= అరణ్యానికి; అనుపు= (అనుమతించి) పంపవలసింది. 


తాత్పర్యం: (ధర్మరాజా! ముందుగా రాజునుండి అనుమతి తీసికొనకుండా, ఆ రాజ్యంలో వా డెవడైనా, ఎటువంటి 
పనైనా ప్రారంభించకూడదు. ఇపుడు ముసలితనం నా శరీరాన్ని మింగేస్తున్నది. ఈ శరీరాన్ని శుద్ది చేయాలంటే తపస్సు 
చేయాలి. అందుకు నీవు అనుమతించాలి. క్షత్రియుడైన వాడు యుద్దంలోనైనా మరణించాలి. లేదా తపస్సుతోనైనా 
శరీరాన్ని విడిచిపెట్టాలి. (వ్యాసుడూ ఇదే మాట చెప్తాడు 48 పద్యం). ముఖ్యమైనవా శృందరూ ఈ పద్దతినే అనుసరించారు. 
కాబట్టి తపస్సు చేసుకోవడం కోసం నన్ను అడవులకు పంపుము. 


క. రాజు గురుం డెల్లవారికి; । రాజోత్తమ! గురునియాజ్ఞ రంజిల్లంగం బే 
రోజం జేసిన కృత్యము । సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్‌. 28 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: రాజ+ఉత్తమ!= రాజులలో (శ్రేష్టుడా!; (ధర్మరాజా!); ఎల్లవారికిన్‌= రాజ్యంలోని పిన్నలు పెద్దలు అందరికీ; రాజు= 
పాలకుడు; గురుండు= గురువు; గురుని+ఆజ్ఞ= గురువుయొక్క శాసనం; రంజిల్లం/గన్‌= ఒప్పుతూ ఉండగా; పేరు+ఓజన్‌= 
మిక్కిలిగా అదే క్రమంలో; చేసిన కృత్యము+చూ= చేసినటువంటి పనే సుమా; జగములు= లోకాలు; రెంటియందున్‌= రెండింటిలోనూ; 
(ఇహపరాలలో) శోభనము= (ప్రకాశం, కీర్తిని; ఇచ్చున్‌= కలుగజేస్తుంది. 

తాత్సర్యం: రాజా! రాజ్యంలో వా రందరికీ రాజే పూజ్యుడు. అటువంటి రాజు అనే గురువు యొక్క ఆజ్ఞతో చేసినపని 
మాత్రమే ఇహపరసుఖా లందిస్తుంది. 


తే. ఏను గాంధారియును దపోమాననీయ । మునుల చేరువ వల్కలములు ధరించి 
కందమూల ఫలముల నా(కలి హరించి । నిన్ను దీవించుచుండెద మన్న నతండు. 29 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేనూ (ధృతరాష్ట్రుడు); గాంధారియును= గాంధారీ; తపస్‌= తపస్సుచేత; మాననీయ= గౌరవించదగిన; 
మునుల= మునుల యొక్క; చేరువన్‌= సమీపంలో; వల్కలములు= నారవ(స్తాలు; ధరించి= కట్టుకొని; కంద-మూల-ఫలములన్‌= 
దుంపలు, వేళ్ళూ, పండ్లతో; ఆశలిన్‌= ఆకలిని; హరించి= పోగొట్టి; నిన్నున్‌= నిన్ను (ధర్మరాజును); దీవించుచున్‌+ఉండెదము= మేలు 
కలగాలని ఆశీర్వదిస్తూ ఉంటాము; అన్నన్‌= అని ధృతరాష్ట్రుడు అనగానే; అతండు= ఆ ధర్మరాజు- ఇట్టా అంటున్నాడు; 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: నేనూ గాంధారీ నారబట్టలు కట్టుకొని అడవులకు పోయి, అక్కడ మహర్షులను సేవిస్తూ, దుంపలూ, 
వేళ్ళూ, పండ్లూ తింటూ ఆకలి దీర్చుకొంటూ (సుఖంగా ఉండాలని) నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాము అని 
ధృతరాష్టుడనగా అతడితో ధర్మరాజు ఇట్టా అంటున్నాడు. 


విశేషం: 'నిన్ను దీవిస్తూ వుంటాం” అనటంలో నగరంలో లేకపోయినా ఎక్కడ ఉన్నా, ఎలా (మునివృత్తితో) ఉన్నా (ధర్మరాజు) 
శ్రేయస్సు కోరుతూ ఉంటాము కాబట్టి మేం అడవులకు పోవటానికి అనుమతించవచ్చని అభిప్రాయం. 


క ధరణీరాజ్యము నాకును । నరవర! సౌఖ్యంబు( జేయునా! నీ విమ్మె 

దురపిల్లి దుష్కరం బగు । నరణ్యవాసమున కేంగినట్టిది యైనన్‌. 30 
ప్రతిపదార్థం: నరవర= రాజా; నీవు= నీవు (ధృతరాష్ట్రుడు); ఈ+మైన్‌= ఈ విధంగా; దురపిల్లి= దుఃఖించి; దుష్కరంబు+అగు= 
ఆచరణానికి సాధ్యం కాని; అరణ్యవాసమునకున్‌= అడవులలో నివసించటానికి; ఏ(గిన+అట్టిది+ అ= వెళ్ళినట్టు; ఐనన్‌= అయితే; 
ధరణీ రాజ్యము= (నీవు లేని) ఈ భూమి పాలనం; నాకున్‌= నాకు మాత్రం; సౌఖ్యంబున్‌= సుఖాన్ని; చేయునా!= కలిగిస్తుందా? 


తాత్సర్యం: మహాత్మా! నీవు ఈ విధంగా బాధపడి కఠోరమైన అరణ్యాలలో ఉండటానికి వెళ్లితే ఈ రాజ్యం నాకు 
మాత్రం సుఖ మిస్తుందా? 


విశేషం: నీవు అడవులకు వెళ్ళితే అనటంలో నీవు లేకుంటే ఈ ప్రభుత్వం గూడా నా కక్కరలేదు. ఈ రాజ్యం కంటె నీవే ఎక్కువ అని 
ధర్మరాజు భావం. రాజ్యము సౌఖ్యము చేయునే = ధర్మరాజే రాజయినా పెద్దవాడుగా ధృతరాష్ట్రుడు నడిపించిన ప్రకారం పోవటంలో 
పాలనం బరువు ధర్మజుడికి తక్కువ. అపుడు పరిపాలనం సుఖం పెద్ద దిక్కుగా (ధృతరాష్ట్రుడు) లేకపోతే తానై అన్నిటికీ 
బాధ్యత తీసికొనవలసివస్తే అపుడు ప్రభుత్వంవలన సుఖం ఉండదు. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 427 


ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో మాటాడుతూ మొదటగా అన్నది నీ వరయంగ సుఖావాప్తి కొజంత లేకుండితి - భూపవర్య! 
(25పద్యం). దానికి సమాధానంగా ధర్మరాజు ధరణీరాజ్యంబు నాకును సౌఖ్యంబుం జేయునా అన్నాడు. రాజ్యం సుఖం కాదు 
గాబట్టి దాని కొరకు దుర్యోధనాదులను చంపా వనరాదని తాత్పర్యం. 'దురపిల్లి- ఆశ్రమవాస ధర్మనిర్వహణకుగాను అరణ్యవాసం 
పోతే అంటే ఇట్టా పాండవులు రాజ్యం వలన సుఖపడుతున్నారని భావించే వీలుంది. ఏడుస్తూ ధృతరాష్ట్రుడు పోతే నాకు సుఖం 
లేదు. మనస్‌స్ఫూర్తిగా నిజంగా ఆశ్రమవాసం ధృతరాష్ట్రుడు కోరటం లేదని ఆంతర్యం ధర్మరాజుకు అర్థం అయింది. 

ధర్మరాజాదులు సుఖపడుతున్నారనీ, బాధపడుతూ పాండవుల సుఖం చూస్తూ వాళ్ళ దగ్గర ఉండలేకపోవటం వలననే 
ధృతరాష్టుడు అడవులకు వెళ్ళిపోదామనుకొంటున్నాడన్నమాట. ఇమ్మై- అనేమాట ధృతరాష్ట్రుడు బాధపడుతున్న కారణాలనేకంగా 
నిర్దేశిస్తూ - అది ఉచితం కాదని ధ్వనింపజేస్తుంది. సౌఖ్యంబు చేయునా, ఇమ్మై దురపిల్లి- అంటే - ధరణీ రాజ్యం వలన నేను 
సుఖపడుతున్నానని బాధపడి - ఆకారణంగా - మా సుఖం చూడలేని కారణంగా అడవులకు పోతానంటున్నావు. 'దుష్కరి మైనా 
అరణ్యవాసం కోరుకొనటం వలన పాండవుల రాజ్యసుఖానికి ధృతరాషుడు ఎంతో మిక్కుటంగా విచారిస్తున్నాడని ధర్మరాజు 
భావంగా గోచరిస్తుంది. ఇటువంటి తక్కువస్థాయి ఆలోచనలు గలిగినవాడుగా గుర్తిస్తూ నరవర అని సంబోధించడంలో విపరీతార్హవివక్ష 
ఉంది. 


తే. గూఢబుద్ది వై నమ్మించి కురువరేణ్య ! । యే నెటుంగక యుండంగ నిట్లు శోక 

వనధి(దేలుచు నుండి తివ్వనట గంటి । నింక రాజ్యంబు నా కెట్టు లించు. జెపుమ. 31 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశంలో (శ్రేష్టుడా!; గూఢ బుద్దిని+ఐ= అసలైన ఆలోచనలను రహస్యంగా దాచుకొని; 
నమ్మించి= బాధలు మరచినట్టుగా, నేను (ధర్మరాజు) నమ్మేటట్టుగా నడుచుకొని; ఏను= నేను, (ధర్మరాజు); ఎజుంగక+ 
ఉండంగన్‌= తెలిసికొనలేకపోగా; ఇట్టు= ఈ విధంగా; శోకవనధిన్‌= దుఃఖం అనే సముద్రంలో; తేలుచున్‌+ఉండితి(తి)= తేలిపోతూ 
ఉన్నావు; ఈ+వనట= (అందువలన), ఈ విధమైన బాధ; కంటిన్‌= నేనూ పొందాను; ఇంకన్‌= ఈ బాధ వలన; నాకున్‌= నాకు; 
రాజ్యంబు= (ప్రభుత్వం; ఎట్టులు= ఏ విధంగా; ఇంచున్‌?= ఇష్ట మవుతుంది?; చెపుమ= నీ వే చెప్పుము. 
తాత్పర్యం: కురువంశక్రేష్టా! బుద్దిని దాచుకొని నమ్మించి నాకు తెలియకుండా ఈ విధంగా శోకసముద్రంలో తేలుతూ 
ఉండినావు. ఈ (దాచుకొన్న) నీ బాధను ఇప్పుడు చూచినాను. ఇంక రాజ్యము నాకెట్టా ఇష్టమవుతోందో చెప్పుము. 


విశేషం: 25గీతం, 26 పద్యాలలో ధృతరాష్ట్రుడి మాటలలోని ఆంతర్యానికి సమాధానం ధర్మరాజు ఈ పద్యం. 


ఉ. తల్లియు. దండ్రియున్‌ గురుండు దైవము నా కరయంగ నీవ భూ 

వల్లభ! నీవు కానన నివాసము గోరి చనంగ నెట్టు లే 

నుల్లము వట్టి హస్తిపురి నుండగ నేర్తు? యుయుత్సుం బెంపు శో 

భిల్లంగ రాజు( జేయు; నినుంబ్రీతి యెలర్చంగం గొల్లి వచ్చెదన్‌. 32 
ప్రతిపదార్థం: భూవల్లభ!= ఓ రాజా! (ధృతరాష్ట్థా!); అరయంగన్‌= పరిశీలించి చూస్తే; నాకున్‌= నాకు; తల్లియున్‌= తల్లీ; 
తం(డ్రియున్‌= తండ్రీ; గురు(డున్‌= గురువూ; దైవమున్‌= దైవమూ; నీవు+అ= నీవే; నీవు= అటువంటి నీవు; కానన నివాసము= 
అడవులలో నివసించటాన్ని; కోరి= స్వయంగా అభిలషించి; చనంగన్‌= వెళ్ళిపోతే; ఏన్‌= నేను; ఉల్లము= మనసును; పట్టి= 


నిగ్రహించుకొని; హస్తిపురిన్‌= హస్తినగరంలో; ఉండంగన్‌= ఉండటానికి; ఎటులు= ఏ విధంగా; నేర్తున్‌= ఓర్చుకొనగలను; పెంపు= 
గౌరవం; శోభిల్లగన్‌= అతిశయించేవిధంగా; యుయుత్సున్‌= నీ కొడుకైన యుయుత్సుణ్ణి; రాజున్‌= ఈ రాజ్యానికి పాలకుడిగా; 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయు(ము)= చేయవలసింది; ప్రీతి= ఇష్టం; ఎలర్పంగన్‌= అధికం కాగా; నినున్‌= నిన్ను; కొల్చి= సేవిస్తూ; వచ్చెదన్‌= నీతో 
అరణ్యవాసానికి నేనూ వస్తాను. 


తాత్సర్యం: ఓ రాజా! పరిశీలించి చూస్తే నాకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం అన్నీ నీవే. నా సర్వస్వం అయిన నీవు 
బుద్దిపూర్వకంగా అరణ్యవాసానికి వెళ్ళితే మనసు చిక్కబట్టుకుని నే నీ రాజధానిలో ఎట్లా ఉండగలను. నీ కొడుకైన 
యుయుత్తుడిని ఈ రాజ్యానికి రాజును చేయుము. నేను సంతోషంగా నిన్ను సేవిస్తూ నీతోపాటు అరణ్యాలకు 
వసాను. 


నిశేషం: రాజైన ధర్మరాజు ధృతరాష్రుడిని అడవులకు అనుసరించగోరుతున్నాడు. కాబట్టి తాను హస్తిపురిలో లేకుంటే రాజ్యం 
అరాజకం అవుతుంది. అట్టా కాకూడదు కాబట్టి ముందుగా వేరే రాజుని ఏర్పరిచే విషయం (ప్రస్తావించటం రాజనీతిజ్ఞత. అయితే 
యుయుత్తుడిని రాజు చేయు మనడం విశేషం. తన కొడుకులను చంపి ధర్మరాజు రాజయ్యాడని ధృతరాష్ట్రుడు బాధపడుతున్నట్టుగా 
అతని మాటలలో గూఢంగా ఉన్న అంశం ధర్మరాజు (గ్రహించాడు. కాబట్టే ధృతరాష్టుడికి కొడుకైన యుయుత్త్సుడిని రాజు 
చేయు మంటున్నాడు. తన సొంత కొడుకే రాజు అయితే ధృతరాష్ట్రుడికి కొంత బాధ తగ్గుతుంది. పాండవులు పరాయి 
వాళ్ళనుకొంటున్నాడు ధృతరాష్ట్రుడు. పెంపు శోభిల్లంగ - యుయుత్సుడిని రాజు చేస్తే యుయుత్తుడికే కాక ధృతరాష్టుడు తనకు 
(తన కొడుకు రాజైనందు వలన) పెంపు శోభిల్లుతుందని భావిస్తాడు. ధర్మరాజు రాజవటం వలన తన పెంపు పోయినట్టు 
భావిస్తున్నాడన్నమాట. వైశ్య స్రీ వలన పుట్టినా రాజును చేస్తే యుయుత్తుడికి (లేని పెంపు శోభిల్దుతుంది. మేం రాజ్యం 
సంపాదించుకొన్నాం. నీవు ఇవ్వలేదు కాబట్టి యుయుత్సుడు అట్లా సంపాదించలేడు. నీవే అతడిని రాజును చేయాలి అని 
ధృతరాష్ట్రుడి కొడుకు అసామర్థ్యం సూచన. రాజ్యార్హత లేనివాడు కావటం వలననూ, ఇలాగే ప్రీతి యెలర్పంగ - నీకు (ధృతరాష్ట్రుడికి) 
సంతోషం కలిగేటట్టుగా నీకు సేవచేస్తూ అడవులకు వస్తానని ధర్మరాజు భావం. యుయుత్సుడిని రాజును చేసిన తర్వాత కూడా 
అరణ్యవాసం చేయాలని నీవనుకుంటే (అప్పటికీ పాండవులు రాజధానిలో సుఖపడతా రేమో ననే బాధ ఉండి “అహం వనం 
గమిష్యామి, భవా న్రాజ్యం ప్రశాసిదమ్‌” నేనే అడవులకు పోతే నీవు రాజ్యం చేసుకోమనడం ధృతరాష్ట్రుడి దోషం మరీ ఎక్కువ 
చేస్తుంది. అందుకే తిక్కన ధృతరాష్ట్రుడితో అరణ్యానికి వస్తా ననిపించాడు. ఇక్కడ కూడా అప్పుడు నేనూ అడవులకు వస్తా 
నంటాడు ధర్మరాజు. 


క. అతండౌరసుండు నీ కీ; క్షితి కొడయుండు దుర్యశంబుచేంగుందుట భూ 
పతివర! కని కని మోరి । ట్లతి మాత్రము చేయందగునె యక్కట నాకున్‌? 33 


ప్రతిపదార్థం: భూపతివర!= రాజులలో ్రేష్టుడ వైన ధృతరాష్టా!; అతండు= ఆ యుయుత్సుడు; నీకున్‌= నీకు; జొరసుండు= 
ధర్మపత్నియందు పుట్టినవాడు; ఈక్షితికిన్‌= ఈ కురురాజ్యానికి; ఒడయు(డు= యజమానుడు; దుర్యశంబుచేన్‌= (కారవులను) 
చంపటం అనే అపకీర్తి చేత; కుందుట= నేను బాధపడుతూ ఉండడం; కని కని= బాగా చూచి కూడా; అక్కట= అయ్యో; 
నాకున్‌= నాకు; మోరు= మీరు (గాంధారీ ధృతరాష్ట్రులు); ఇట్టు= ఈ విధంగా; అతిమాత్రము= (ఆ దుఃఖాన్ని) ఇంకా అధికం; 
చేయన్‌+తగునె?= చేయటం ఒప్పుతుందా? 


తాత్పర్యం: రాజులలో (్రేష్టుడా! ఆ యుయుత్సుడు నీకు ధర్మపత్ని యందు పుట్టినవాడే కాబట్టి ఈ కౌరవరాజ్యానికి 
అతడే రాజు. ఇప్పటికీ బంధువినాశాదులవలన అపకీర్తితో, విచారిస్తుండటం కళ్లారా చూచి కూడా ఇంకా నాదుఃఖాన్ని 
అధికం చేయటం సమంజసమేనా? 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 429 


(ఈక 


నీవు రాజవు గాక నీ కేను రాజనే? । గురుని మహారాజు. గురువరేణ్యు 

నిటు చేయు మని పంప నే నొడయండనే? । దుర్యోధనాదుల దుష్ఫృతములు 
నా మదిలో నిల్ప, నేమును వారును । విధిమోహమున నైన విరస భావ 
మావహిల్లినం బుట్టి నంతలు పనులు; గాం । ధారియు గొంతియు గారవమున 


ఆ. _ నాకు నొక్కరూప; మాకుంగాననవాస । మెల్ల భంగి గలుగు నేని యేను 
దగిలి తోన వత్తు( దగుమాటగా నాట గాదు నాదుహృదయగతియు నిట్ల. 34 


ప్రతిపదార్థం: రాజవు= ఈ రాజ్యానికీ, నాకూ రాజువి; నీవు= నీవే; కాక= అంతే కాని; నీకున్‌= నీకు; ఏను= నేను; రాజనే?= 
రాజునా?; గురునిన్‌= గురువు; మహారాజున్‌= చక్రవర్తిని; కురువరేణ్యున్‌= కురువంశంలో శ్రేష్టడూ అయిన నిన్ను; ఇటు= ఈ 
విధంగా; చేయుము= చేయవలసింది; అని= అనే తీరుగా; పంపన్‌= ఆజ్ఞ చేయటానికి; నేను= నేను; ఒడయండనే?= ఏలికనా?; 
దుర్యోధనాదుల= దుర్యోధనుడు మొదలైన వారి (నీ కొడుకుల); దుషృతములు= చెడు పనులు; నా మదిలోన్‌= నా మనస్సులో, 
నిల్పన్‌= ఉంచుకోలేదు (మరిచాను); ఏమును= మేమూ (పాండవులు); వారును= దుర్యోధనాదులూ; విధిమోహమునన్‌= (బ్రహ్మదేవుడు 
కల్పించిన అజ్ఞానం వలన; ఐన= పుట్టిన; విరసభావము= ద్వేషం; ఆవహిల్లినన్‌= ఆవరించటంవలన; అంతలు పనులు= అటువంటి 
దుష్కృతములు; పుట్టెన్‌= సంభవించాయి; నాకున్‌= నాకు; గారవమునన్‌= ఆదరం విషయంలో; గాంధారియున్‌= గాంధారీ; 
గొంతియున్‌= కుంతీదేవీ; ఒక్కరూపు+అ= ఒకటే; మోకున్‌= అటువంటి మో యిద్దరికి; ఎల్ల భంగిన్‌= అన్ని విధాలుగానూ; 
కానన వాసము= అడవులలో ఉండడం; కలుగున్‌+ఏని= సంభవించే పక్షంలో; ఏనున్‌= నేను కూడా; తగిలి= వెన్నంటి; తోన్‌+అ= 
మోతో కలిసే; వత్తున్‌= అడవులకు వస్తాను; తగు మాటగాన్‌= మో మాటలకుబదులుగా, ఆటన్‌+కాదు= పలుకుటకాదు; 
నాదు హృదయగతియున్‌= నా మనసులో ఉన్నది కూడా; ఇట్టు+అ= ఇంతే. 


తాత్పర్యం: నువ్వే (నాకూ, అందరికీ) రాజువి కాని నీకు నేను రాజును కాదు. గురువువీ, మహారాజువీ, వంశశ్రేష్టుడివీ 
అయిన నిన్ను ఇట్లా చేయు మని ఆజ్ఞాపించటానికి నేను అధికారిని కాదు. నీ కొడుకులు చేసిన కీడు పనులు నేను 
మనసులో పెట్టుకొనలేదు (మరిచేపోయాను). విధి వలన అజ్ఞానంతో ద్వేషం ఏర్పడి అటువంటి కీడు పనులు జరిగాయి. 
నాకు గాంధారీ, కుంతీ ఇద్దరూ ఒకటే. సమానంగా గౌరవిస్తాను. అటువంటి గాంధారీ, నీవూ ఏ విధంగా నైనా అడవికి 
పోవడం తప్పకపోతే వెన్నంటి నేనూ మోతోపాటే వస్తాను. ఇది నిజం. సమయానికి తగినట్టు మాటాడటం కాదు. నా 
మనసులో ఉన్న మాట అదే. 


విశేషం: ధృతరాష్ట్రుడు తనతో చెప్పిన మాట అన్నింటికీ సంగ్రహంగా ఇక్కడ ధర్మరాజు సమాధానం చెప్పాడు. 


క. పలికెద నే సత్యము నా । కిల ప్రీతిం జేయ దధిప! యీ వి ట్లయినం 
గులము కలక దైవకృతం । బలఘుమతీ! విడువు శోక మరయుము నన్నున్‌. 35 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; నేన్‌= నేను; సత్యము= యథార్థం; పలికెదన్‌= చెపుతున్నాను; ఈవు= నీవు; ఇట్ల్టు+అయినన్‌= 
ఇట్టాగు అయితే; నాకున్‌= నాకు; ఇల= రాజ్యం; పీతిన్‌= సంతోషాన్ని; చేయదు= కలిగించదు; అలఘుమతీ!= దొడ్డబుద్ది 
కలవాడా; కులము కల(క= మన వంశంలో ఏర్పడ్డ కలత; దైవకృతంబు= దేవుడు కల్పించిందే; శోకము= పుత్రవియోగాదులవలన 
పుట్టిన దుఃఖాన్ని; విడువు= విడిచిపెట్టుము; నన్నున్‌= నన్ను; అరయుము= కాపాడుము. 


968 శ్రీమదాంధ్ర మహాభారతము 


డయిన యర్హునున కిమ్ము; మటి చక్రంబును గదయును వాసుదేవున కి మ్మని పంచిన. 252 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడనగా; అగ్నిదేవుండును; అప్పుడు+అ= అప్పటికప్పుడే; వరుణున్‌= వరుణుని; 
తలంచి= స్మరించి; వానిన్‌= అతనిని; తనకున్‌= తనకు; సన్నిహితున్‌= దగ్గరకు వచ్చినవాడిగా; చేసికొని=ఒనరించుకొని; 
తొల్లి= పూర్వం; నీకున్‌; సోముండు+ఇచ్చిన= చంద్రుడిచ్చినట్టి; బ్రహ్మ, నిర్మిత, కార్ముకంబున్‌= బ్రహ్మచే రూపొందించబడిన 
ధనుస్సును; అక్షయ, తూణీర, యుగళంబును= తరుగులేని బాణాలు గల అమ్ములపొదల జంటను; గంధర్వజ, హయంబులన్‌= 
గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను; పూన్చిన= కట్టిన; రథంబున్‌= రథాన్ని; ఈ+అతి, రథుండు= పెక్కుమంది విలుకాండ్రతో 
పోరాడే ఈ మహావీరుడు; అయిన, అర్జునునికిన్‌; ఇమ్ము; మటీ= ఇక; చ(క్రంబును= చక్రాన్ని; గదయును= గదను; 
వాసుదేవునకున్‌= శ్రీకృష్ణునకు; ఇమ్ము= ఈయవలసింది; అని= అంటూ; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 
తాత్పర్యం: అని అర్జునుడు చెప్పగా అగ్నిదేవుడు అప్పటికప్పుడే వరుణుని స్మరించాడు. తన దగ్గరకు రప్పించాడు. 
'పూర్వం నీకు చంద్రుడిచ్చిన బ్రహ్మనిర్మితమైన ధనుస్సును, తరుగులేని బాణాలు కల అమ్ముల పొదుల జంటను; 
గంధర్వలోకంలో పుట్టిన గుర్రాలను కట్టిన రథాన్ని అతిరథుడైన ఈ అర్జునునికి - చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడి 
కిమ్ము' అని ఆజ్ఞాపించగా. 
Sy 

మ. అమరాహీంద్రవియచ్చరాదుల కజేయం బప్రద్భష్యం బభే 

ద్యము వజ్రస్టిర మన్యసాధనభిదాదక్షంబు నై సర్వలో 

కమనోజ్ఞం బయి దివ్య మై వెలుగు నగ్గాండీవ మన్‌ చాప ర 

త్నము నిచ్చెన్‌ వరుణుండు పార్టునకు నుద్యద్విక్రమోద్దాసికిన్‌. 253 
ప్రతిపదార్థం: వరుణుండు; ఉద్యత్‌+వి[క్రమ+ఉత్‌+భాసికిన్‌= వృద్ధి పొందుతున్న పరాక్రమంచేత గొప్పగా (ప్రకాశించేవానికి; 
పార్టునకున్‌= అర్జునునికి; అమర+అహి+ఇంద్ర, వియత్‌+చర+ఆదులకున్‌= దేవతలు, నాగరాజులు, గంధర్వులు మొదలైనవాళ్ళకు; 
అజేయంబు= జయింపసాధ్యంకానిది; అప్రదృష్యంబు= (త్రోసిపుచ్చటానికి సాధ్యంకానిది; అభేద్యము= చీల్చటానికి సాధ్యం 
కానిది; వ(జ్రస్టిరము= వ(జ్రంవలె గట్టిది; అన్య, సాధన, భిదా, దక్షంబును+ఐ= ఇతరములైన ఆయుధాలను భేదించటంలో 
సమర్థమైనదై; సర్వ, లోక, మనోజ్ఞంబు+ఐ= అన్నిలోకాలకు మనోహరమైనదై; దివ్యమై= దేవతాసంబంధమైనదై; వెలుంగు= 
ప్రకాశించునట్టి; ఆ+గాండీవము; అన్‌= అనే; చాప, రత్నమును= శ్రేష్టమైన ధనుస్సును; ఇచ్చెన్‌. 


తాత్సర్యం: వరుణుడు, వృద్దిపొందే పరాక్రమంలో ప్రకాశిస్తున్న అర్జునునికి- దేవతలు, నాగరాజులు, గంధర్వులు 
మొదలైనవాళ్ళకు జయించ శక్యంకానిదీ, త్రోసిపుచ్చ వీలుకానిదీ, భేదించ సాధ్యంకానిదీ, వజ్రంవలె కఠినమైనదీ, 
ఇతర ఆయుధాలను నాశనంచెయ్యటంలో సమర్థమైనదీ, అన్ని లోకాలకు మనోహరమైనదీ, దివ్యమైనదీ - అయి 
వెలుగుతున్న ఆ గాండీవం అనే ఉత్తమధనుస్సును ఇచ్చాడు. 


విశేషం: సమాసఘటితం, సంధిబంధురం అయిన నన్నయరచన. ఓజోగుణవి శిష్టమై ఇక్కడ గాండీవంయొక్క జాన్నత్యాన్నీ 

దృఢత్వాన్నీ భీకరత్వాన్నీ స్ఫురింపచేసేదిగా ఉన్నది. 

వ. మఠియు( బ్రతిపక్ష సంక్షయకరంబులయిన యక్షయబాణంబులు గల తూజీరంబులును, వివిధాయుధభరితం బై, 
సింహలాంగూలకపెధ్వజవిరాజమానంబై, మహాంబుధరధ్వానబంధురంబై, మనోవాయువేగసితవాహవాహ్యమానం 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! నిజం చెపుతున్నాను. నీవు ఈ విధంగా శోకిస్తూ అరణ్యాలకు పోతే (నీవు లేని) యీ రాజ్యం వలన 
నాకు సుఖం లేదు. ఇంక మనకులంలో ఏర్పడ్డ కలతలు దైవం వలన కలిగినవే. దొడ్డబుద్ది గలవాడా!. ఇక దుఃఖాన్ని 
విడిచిపెట్టుము, నన్ను ఉద్దరించుము. 


విశేషం: మొత్తం తన సమాధానం సారాన్ని ఇక్కడ ధర్మరాజు సంగ్రహంగా చెప్పుతున్నాడు. ఇక్కడినుండి ధర్మరాజు మాటలు 
సూటిగా అంతరార్థం ఇంకొక విధంగా లేకుండా తోస్తుంది. ఇదే సత్య మన్నమాట. 


తే. నీకు శుశ్రూష యొనరించి నృపవరేణ్య! చిత్తతాపంబు మానంగం జేసికొందు 

నని తలంచు నన్‌ విడువంగ నగునె? యవన । తుండ నై నిన్ను వే(డెద( దొజంగు వగలు. 36 
ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజులలో శ్రేష్టుడా!; నీకున్‌= నీకు; శుశ్రూష= (చెప్పిన పనులు చేస్తూ) సేవ; ఒనరించి= చేసి; ఆ 
విధంగా; చిత్త - తాపంబు= మనసులో చింతను; మానంగన్‌= అణగి పోయేటట్టుగా; చేసికొందున్‌= చేసుకుంటాను; అని= అనే 
విధంగా; తలంచు= ఆలోచించే; నన్‌= నన్ను; విడువంగన్‌= విడిచిపెట్టటం (అరణ్యాలకు వెళ్ళటం); అగునె?= ఉచితమా?; 
అవనతుండను= వినముడిని; ఐ= అయి (వంగి); నిన్నున్‌= నిన్ను; వేడెదన్‌= ప్రార్థిస్తున్నాను; వగలు= బాధలు; తొజంగు(ము)= 
విడిచిపెట్టుము: 
తాత్పర్యం: రాజులలో (్రేష్ణుడి వైన ధృతరాష్రుడా! నీకు సేవ చేసికొంటూ నా బాధలు మరచిపోవా లనుకొనే నన్ను 
విడిచి అరణ్యాలకు వెళ్ళకుము. (ప్రాధేయపడుతున్నాను. నీ శోకాన్ని విడిచిపెట్టుము. 


విశేషం: ధర్మరాజు [ప్రాధేయపడడంలో ధృతరాష్ట్రుడి శోకం ధర్మరాజును చాలా బాధపెట్టినట్టు చెప్పుతుంది. ధృతరాష్టుడిని తృప్తి 
పరచలేకపోవడంతో 15 సంవత్సరాలుగా తాను పడ్డ (శ్రమంతా వృథా అయినపుడు ఈ విధంగా బాధపడటం సహజమే. 


క. అనుచు నతని చరణంబులు । తన ఫాలతలంబు చేర్చె ధరృతనయుయడా 
తని గ్రుచ్చి యెత్తి కౌంగిట।; నెనయంగాం జేర్చి యాత. డిట్లను నధిపా! 37 


ప్రతిపదార్థం: అధిపా!= జనమేజయరాజా!; అనుచున్‌= పైవిధంగా అంటూనే; ధర్మతనయుండు= ధర్మరాజు; తన, ఫాలతలంబు= 
తన నుదుటి (ప్రదేశాన్ని, శిరస్సును; అతని చరణంబులు= ధృతరాష్ట్రుడి పాదాలను; చేర్చెన్‌= చేరేటట్టు చేశాడు; అతండు= ఆ 
ధృతరాష్ట్రుడు; ఆతనిన్‌= పాదాభివందనం చేస్తున్న ధర్మరాజును; గ్రుచ్చి= గట్టిగా పట్టుకొని; ఎత్తి= పైకి లేపి; కౌంగిటన్‌= తన 
బాహువుల మధ్య; ఎనయంగాన్‌= కుదురుగా; చేర్చి= చేర్చుకొని; ఇట్ల్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! 'నీ సేవ చేస్తూ నా విచారం పోగొట్టుకొంటా' నని మొదలుగా ఆ మాటలు 
అంటూనే ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదాలపై తన శిరస్సు ఉంచి ప్రణామం చేశాడు. ధృతరాష్ట్రుడు ఆ ధర్మరాజును 
పట్టుకొని లేపి కౌగిలిలో చేర్చుకొని ఇలా అంటున్నాడు. 


తే. నీవు శుశ్రూష చిరకాలనియతిం జేసి । తేను వృద్దుండ నైతి; నా కింకందపము 
వలవదయ్య? రాజును బాలివా(డ యెవ్వ। రేమి చేసిన ఫలములయెడ నృపాల!' 38 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 431 


ప్రతిపదార్థం: నృపాల!= (ధర్మ) రాజా!; నీవు= నీవు; చిరకాల నియతిన్‌= చాలాకాలం నియమంగా; శు(శూష= సేవ; చేసితి(వి)= 
(నాకు) చేశావు; ఏను= నేను; వృద్దుండన్‌= ముసలివాడిని; ఐతిన్‌= అయ్యాను; ఇంకను= ఈ వార్హక్యంలో; నాకున్‌= నాకు; 
తపము= తపస్సు చేసికొనటం; వలవదు+అయ్య?= వద్దా?; ఎవ్వరు= రాజ్యంలో ప్రజలలో ఎవరైనా; ఏమి= ఏపని; చేసినన్‌= 
చేసినా; ఫలముల - ఎడన్‌= దానికి కలిగే ఫలితం విషయంలో; రాజును= రాజు కూడా; పాలివాండు+అ= భాగస్టుడే. 


తాత్సర్యం: రాజా! నీవు చాలాకాలంగా నియమంగా నాకు శుశ్రూష చేస్తూనే వున్నావు. ఇపుడు నేను పెద్దవాజ్ఞయిపోయాను. 
ఈ వార్దక్యంలో నైనా తపసు చేసికొనవద్దా? ప్రజలు చేసిన ప్రతిపనికి కలిగే ఫలంలో రాజుకు కూడా భాగం ఉంటుంది.” 


వ. అని పలికి విదుర కృప సంజయుల నుద్దేశించి తనకు ముఖశోషయుం దనుగ్గానియుం గలిమి నుగ్గడించి, 
నాలుక తొట్రుపడ వారలతో మోర లనునయవచనంబుల నజాతశత్రుం దెలి వొందం జేయుం' డని చెప్పి 
డప్పి యెక్కుడు గదిరిన గాంధారి తనువున మేను సేర్చి మూర్చిల్లుటయు నార్తి నొంది యక్కుంతీనంద నాగ్రజుం 
డిట్లని పలవించిె. 39 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= చెప్పి; విదుర - కృప - సంజయులన్‌= విదురుడినీ, కృపాచార్యుడినీ, సంజయుడినీ; 
ఉద్దేశించి= లక్ష్యం చేసికొని - వాళ్లతో; తనకున్‌= తనకు (ధృతరాష్ట్రుడికి); ముఖశోషయున్‌= నోరు ఎండిపోవటమూ, (నాలుక 
తడి ఆరటం), తను గ్లానియున్‌= (ఎక్కువ మాటాడటం వలన) శరీరం బలహీనమై పోవటమూ; కలిమి= ఉన్నవిషయాన్ని; 
ఉగ్గడించి= చెప్పి; నాలుక= నాలుక; తొట్రుపడన్‌= తడబడుతుండగా; వారలతోన్‌= ఆ విదురుడు మొదలైన వారితో-మోరలు= 
మోరు; అనునయవచనంబులన్‌= ఊరడింపు మాటలతో; అజాతశత్రున్‌= శత్రువులు లేనివాడిని - ధర్మరాజును; తెలివి+ఒందన్‌= 
తెలివి పొందేవిధంగా; చేయుండు= చేయండి; అని= అనే విధంగా; చెప్పి= పలికి; డప్పి= దాహం; ఎక్కుడు= అధికంగా; కదిరినన్‌= 
కలుగగా; గాంధారి తనువునన్‌= గాంధారి శరీరంపై; మేను= తన శరీరాన్ని, చేర్చి= ఉంచి; మూర్చిల్దుటయున్‌= సొమ్మసిల్లిపోగా; 
ఆ+కుంతీ నందన+అ(గ్రజుండు= కుంతి కొడుకులలో పెద్ద అయిన ధర్మరాజు; ఆర్తిన్‌= దుఃఖం; ఒంది= పొంది; ఇట్టు+అని= 
ఈ విధంగా; పలవించెన్‌= దుఃఖించాడు. 


తాత్సర్యం: ధర రాజుతో పైవిధంగా పలికిన ధృతరాష్ట్రుడు విదుర, కృప, సంజయులతో 'నాకు నాలుక తడి ఆరిపోతున్నది. 
(శమవలన శరీరం దుర్చల మవుతున్నది” అని, నాలుక తడబడుతుండగా “ఇక మోరే ధర్మరాజుకు ఊరటపు మాటలు 
చెప్పి విచారం పొగొట్టండి' అని చెప్పి దాహం ఎక్కువ కావటంతో గాంధారి శరీరాన్ని ఆసరా చేసికొని స్పృహ తప్పిపోయాడు. 
ధర్మరాజు అది చూచి దుఃఖంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: విదురాదులు జ్ఞానులు, మాట నేర్చరులూ, పాండవులపై అభిమానం కలవారూ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ధర్మరాజుకు 
అమోదయోగ్యంగా మాటాడగలరు. తనకంటె వాళ్ళ మాటలు ధర్మరాజు ఆప్తవాక్యంగా స్వీకరించనూ గలడు. కాబట్టి ధర్మరాజును 
సాంత్వనపరిచే బాధ్యత వారి కప్పగించాడు. ఉభయులకూ కావలసినవారు కాబట్టి తన అభిప్రాయాన్ని ధర్మరాజుకు నచ్చేటట్టుగా 
చెప్పుతారని. ధర్మరాజును అజాత శత్రువుగా సేర్కొనడంలో ధర్మరాజుకు తమపై శత్రుభావం ఉండదని మెచ్చుకోలూ, స్నేహంగా 
తమ అరణ్యవాసానికి అంగీకరించాలని సూచన. తనకు ముఖశోష్క తనుగ్గానీ ఉన్నవన్నాడు. దానివలన నాలుక తొ(ట్రుపాటూ, 
చివరికి మూర్చా కలిగాయి. కార్యకారణభావం కుదిరింది. మూర్చాస్టితి రావడం ముందుగా గుర్తించటం వలన గాంధారిని 


ఆ(శయించాడు. 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


క కరి దశసహస్ర బలవి । స్పురితు6 డగు విచిత్రవీర్యపు త్రు( డొక తలో 

దరి నూంత గొనియె; విధి యె । వ్వరి హీనుల6 జేయ( డకట వక్రుం డైనన్‌! 40 
ప్రతిపదార్థం: కరి= ఏనుగులు; దశసహ(స్ర= పదివేలయొక్క; బల= శక్తిచే; విస్ఫురితుండు= వెలిగేవాడు; అగు= అయిన; విచిత్ర 
వీర్య పుత్రుండు= విచిత్రవీర్యుడి కొడుకు ధృతరాష్ట్రుడు; ఒక తలోదరిన్‌= ఒకానొకస్తీని; ఊంత కొనియెన్‌= ఆధారం చేసికొని 
ఉన్నాడు; అకట!= అయ్యో!; విధి= (బ్రహ్మ; వ(క్రుండు= వంకర; ఐనన్‌= అయితే; ఎవ్వరిన్‌= ఎంతటివారిని; హీనులన్‌= అల్పులుగా; 
చేయండు? 


తాత్సర్యం: పదివేల యేనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు ఈనాడు ఒక అబలను ఆధారం చేసికొనవలసి వచ్చింది. 
బ్రహ్మ సరిగా చూడకపోతే ఎంతటి గొప్ప వాళ్ళనైనా మిక్కిలి హీనస్థితికి తెస్తాడు. 


విశేషం: అలం; అర్జాంతరవ్యాసం. (సామాన్యంచేత విశేషం సమర్థింపబడుతుంది.) 


చ.  “అనిలజు మేని చంద మగు నాయసరూపము చూర్ణితంబు చే 
సిన బలమాననీయు. డొక చేడియ నక్కట; యాశ్రయించె; నే 
మన(గల దవ్విధాత్ళ' నని యాతని కీడును మానసంబునం 
జొనుపమి లావు పేరుకొని శోకము ధర్మజు. డొందె భూవరా! 41 


ప్రతిపదార్థం: అనిలజు= వాయుపు(త్రుడి; మేని చందము= శరీరము వంటిది; అగు= అయిన; ఆయసరూపము= ఉక్కు 
విగ్రహాన్ని; చూర్లితంబు= పొడి అయ్యేటట్టుగా; చేసిన= చేసినట్టి; బల-మాననీయుండు= శక్తిచే ప్రశంసించ దగిన ధృతరాష్ట్రుడు; 
అక్కట= అయ్యో; ఒక చేడియన్‌= ఒకానొక ఆడదాన్ని; ఆశ్రయించెన్‌= అండగా చేసుకున్నాడు; ఆ+విధాతృన్‌= (అంతటి 
బలవంతుడి కీ గతి కల్షించిన) ఆ (బ్రహ్మనుగూర్చ్భి; ఏమి+అనన్‌+కలదు?= ఏమనవచ్చు?; అని= అని పలికి; భూవరా!= ఓ 
జనమేజయ మహారాజా!; అతని కీడును= ధృతరాష్ట్రుడు చేసిన అపకారాన్ని; తన మానసంబునన్‌= తన మనస్సులో; చొనుపమి= 
పెట్టుకోకపోవడంచేత; ధర్మజుండు= ధర్మరాజు; లావు= ధృతరాష్ట్రుడి బలాన్ని; పేరుకొని= (ప్రశంసిస్తూ; శోకము= దుఃఖాన్ని; 
ఒందెన్‌= పొందాడు. 


తాత్సర్యం: ‘భీముడి రూపంలో ఉన్న ఉక్కు విగ్రహాన్ని పొడిగా చేసిన బలవంతుడైన ధృతరాష్ట్రుడు ఇపుడు ఒక 
ఆడదానిని ఆధారం చేసికొనవలసివచ్చింది. అంతటి బలవంతుడి కింతటి హీనస్థితిని తెచ్చిన విధాతను ఏ మనగలం?” 
అంటూ జనమేజయా ! ధృతరాష్ట్రుడు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకొనకపోవటం వలన అతడి బలాన్ని తలచుకొని 
ధర్మరాజు అతడి ప్రస్తుతస్థితికి దుఃఖపడ్డాడు. 


సీ, అప్పుడు గాంధారి యల్లన ధర్మజు । తోడ 'మీతండ్రి యతుల తపంబు 
తోడి సంతతచింత( గూడు దొటింగి తా । నుండుట గూర్లుండ నోప కునికి 
నిట్లయ్యె' ననవుడు నెవ్వని కతమున । నిమ్మహాత్మున కిట్టి యెడరు పుట్టె 
నట్టి నా మనువు నే మనం గల? దంచు నా; తండు శీతజలము హస్తమున బుచ్చి 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 433 


ఆ. కొని యతని మోమునందు నక్కున విదిర్భు; సమయమున విదురుండును సంజయుండు 
నఖిలభరతభార్యలు నేడ్డి రవ్విభుండు । నివిరెం జలికేల నా నృపు నవయవములు. 42 


ప్రతిపదార్థం: అప్పుడు= ధర్మరాజు దుఃఖిస్తున్న సమయంలో; గాంధారి= ధృతరాష్ట్రుడి భార్య; ధర్మజుతోడన్‌= ధర్మరాజుతో; 
అల్లనన్‌= మెల్లగా; (ఇట్లా అంటున్నది); మో తం(డ్రి= ధృతరాష్ట్రుడు; అతుల తపంబుతోడి= సాటిలేని తపస్సుతో కూడిన; 
సంతత చింతన్‌= నిరంతరమైన ఆలోచనతో; తాను= తానుగా; కూడు= భోజనం; తొజంగి= విడిచి; ఉండుటన్‌= (రోజులు 
గడుపుతూ) ఉండటం వలన; కూర్చుండన్‌= కూర్చోవడానికి; ఓపక= శక్తి చాలని; ఉనికిన్‌= స్థితిలో; ఇట్టు= ఈ విధంగా 
మూర్చిల్లినవాడు; అయ్యెన్‌= అయినాడు; అనవుడున్‌= అని గాంధారి చెప్పగా; అతండు= ఆ ధర్మరాజు; ఎవ్వని కతమునన్‌= 
ఎవరు కారణంగా; ఈ+మహాత్మునకున్‌= ఈ పెద్దవాడికి, (ధృతరాష్ట్రుడికి); ఇట్టి+ఎడరు= ఇటువంటి కష్టం; పుట్టెన్‌= కలిగిందో; 
అట్టి= (ధృతరాష్ట్రుడి ఈ కష్టానికి కారణమైన) అటువంటి; నా మనువున్‌= నా (బ్రతుకు గూర్చి; ఏమి అనన్‌ కలదు?= చెప్పేది 
ఏముంది; అంచున్‌= అంటూ; హస్తమునన్‌= తన చేత్తో; శీతజలమున్‌= చల్లటి నీళ్ళను; పుచ్చికొని= తీసికొని; అతని= ఆ 
ధృతరాష్ట్రుడి; మోమునందున్‌= ముఖంపైన; అక్కునన్‌= గుండెలపైన; విదిర్చు సమయంబునన్‌= (విదిలించే) చల్లేటప్పుడు; 
విదురుండును= విదురుడూ; సంజయుండున్‌= సంజయుడూ; అఖిల భరత భార్యలు= ఆ భరతవంశజులందరి భార్యలూ; 
ఏడ్చిరి= విలపించారు; ఆ+విభుండు= ఆ ధర్మరాజు; ఆ నృపు అవయవములు= ధృతరాష్ట్రుడి శరీర భాగాలను; చలికేలన్‌= 
చల్లని నీళ్లచేతితో; నివిరెన్‌= నిమిరాడు. 


తాత్పర్యం: అప్పుడు మెల్లగా గాంధారి ధర్మరాజుతో ఇట్టా అన్నది; 'మీ పెదతండ్రి గాఢ తపస్సును గురించి ఎల్లప్పుడూ 
ఆలోచిస్తూ తిండితినటం మానేసి ఉండటం వలన కూర్చుండలేకపోతున్నారు. అందులన ఇట్లా అయింది: ఆ మాటలు 
విని ధర్మరాజు "ఈ మహాత్ముడికి నావలననే ఈ ఇబ్బంది కలిగిందని విచారించి చల్లని నీటిని చేతితో తీసికొని 
ధృతరాష్ట్రుడి ముఖంమీదా, గుండెలమీదా చిలకరించాడు. ఆ సమయంలో విదురుడూ, సంజయూడూ, 
భరతవంశపురాణులు కంటతడి పెట్టారు. ధర్మరాజు చల్లని చేతితో ఆ వృద్దనపతి శరీరాన్ని మెల్లగా నిమిరాడు. 

యు భా ఠా et 


క. నివురంగం దెలిసి యతనిం । గవుంగిటిలోం జేర్చి మస్తకము మూర్మొను కౌ 
రవవృద్దు నతండు నా శ్లే। ష విశేషంబున నొనర్దె సంప్రీతునింగన్‌. 43 


ప్రతిపదార్థం: నివురంగన్‌= ధర్మరాజు చల్లని చేతులతో ఒళ్ళంతా నిమరడం వలన; తెలిసి= ధృతరాష్ట్రుడికి తెలివి రాగా; 
(మూర్చనుంచి తేరుకొనగా); అతనిన్‌= ఆ ధర్మరాజును; కవుంగిటిలోన్‌= తన కౌగిటిలో; చేర్చి= ఉంచి; మస్తకమున్‌= ధర్మరాజు 
తలను; మూర్కొను= ఆ(ఘ్రాణిస్తున్న; కౌరవవృద్దున్‌= కౌరవవంశంలో పెద్ద అయిన ధృతరాష్ట్రుడిని; అతండు= ఆ ధర్మరాజు; 
ఆశ్లేషవిశేషంబునన్‌= అతిశయించిన (దృఢమైన) కౌగిలితో; సంట్రీతునింగన్‌= సంతోషించినవాడిగా; ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ధర్మరాజు చల్లటినీళ్ళు ముఖం మోద గుండెలమోద చల్లి, ఆ చల్లటి చేతులతో ఒళ్ళంతా 
నిమరటంతో ధృతరాష్ట్రుడు మూర్చనుంచి తేరుకొని, ధర్మరాజును కౌగిలించుకొని అతడి శిరస్సు నాఘ్రాణించాడు. 
అపుడు ధర్మరాజు కూడా ధృఢమైన కౌగిలితో ధృతరాష్ట్రుడిని సంతోషపెట్టాడు. 


వ. అట్లు తెలివొంది ధృతరా ష్టుండు ధర్మరాజుతో 'నా కెట్లునుం దపంబునకయి కాననంబునకుం బోవ వలయు 
ననిన నజ్జనపతి, 'నీ వారగింపు; మప్పని మణి చెప్పెద' నని త్రోపు మాటగా. బలికిన నయ్యాంబికేయుండు 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


'పెక్కుమాట లాడ శక్తి లేదు; న న్నింక నలజడి( బెట్టకుము; తపశ్చరణంబునకు నీ యాజ్ఞ వడసి కాని కుడువ' 
ననియె; నయ్యవసరంబున సాత్యవతేయుండు కృపావిధేయుండై యచటికి వచ్చి సకలజనంబుల వినతులు 
గైకొని దీవన లిచ్చి యా ధర్మతనయు నాననం బాలోకించి. 44 


ప్రతిపదార్థం: ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; అట్టు= ఆ విధంగా ధర్మరాజుపరిచర్యలవలన; తెలివి= జ్ఞానాన్ని; ఒంది= పొంది; 
ధర్మరాజుతోన్‌= ధర్మరాజుతో; (ఇట్టా అన్నాడు)? నాకున్‌= నాకు, ఎట్టునున్‌= ఏ విధంగా నయినా; తపంబునకయి= తపస్సు 
చేసికొనే నిమిత్తం; కాననంబునకున్‌= అరణ్యానికి; పోవ(న్‌) వలయున్‌= తప్పకుండా వెళ్ళవలసిందే; అనినన్‌= అనగా; ఆ+జనపతి= 
ఆ (ధర్మ) రాజు; నీవు= నీవు (ధృతరాష్ట్రుడు); ఆరగింపుము= భోజనం చేయవలసింది; ఆ+పని= మిరు అరణ్యాలకు వెళ్ళే 
పనిని గురించి; మజీ= తరువాత; చెప్పెదన్‌= చెప్తాను; అని= అంటూ; (త్రోపు) మాటగాన్‌= అవతలకు (త్రోయదగిన అతనిమాటను 
తోసిపుచ్చేవిధంగా; ధృతరాష్ట్రుడి మాట (ప్రక్కకు నెట్టి; పలికినన్‌= ధర్మరాజు పలుకగా; ఆ+ఆంబికేయుండు= ఆ ధృతరాష్ట్రుడు; 
పెక్కు మాటలు ఆడన్‌= ఎక్కువగా మాటాడడానికి; శక్తి= సత్తువ; లేదు= నాకు లేదు; ఇంకన్‌= ఇంకా; నన్నున్‌= నన్ను; 
అలజడిన్‌= కలవరం; పెట్టకు= పెట్టవద్దు; తపస్‌+చరణంబునకున్‌= తపస్సు ఆచరించుకొనటానికి; నీ+ఆజ్ఞ= నీ మాట; పడసి= 
పొంది; కాని= తప్ప; కుడువన్‌= భోజనం చేయను; అనియెన్‌= అన్నాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సాత్యవతేయుండు= 
సత్యవతి కొడుకు అయిన వ్యాసమహర్షి కృపావిధేయుండు+ఐ= దయకు లోబడినవాడై (దయతో); అచటికిన్‌= ధృతరా[ష్ట్రాదుల 
వద్దకు; వచ్చి= వచ్చి; సకల-జనంబుల-వినతులు= అక్కడ వున్నవారి అందరిచేతా (ప్రణామాలు; కైకొని= (గ్రహించి; దీవనలు= 
వారికి ఆశీస్సులు; ఇచ్చి= కలుగజేసి; ఆ+ధర్మతనయు-ఆననంబు= ఆ ధర్మరాజు ముఖాన్ని; ఆలోకించి= చూచి (ఇట్లా అన్నాడు) 
అని (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ విధంగా ధర రాజు పరిచర్యలతో మూర్చ తేరుకొన్న ధృతరాష్ట్రుడు ఎలాగైనా సరే తపస్సు చేసుకొనటానికి 

నేను అడవికి పోవలసిందే” నన్నాడు. అపుడు ధర్మరాజు ముందు భోజనం చేయండి. ఆ విషయం తర్వాత చూద్దా' 

మని ధృతరాష్ట్రుడి మాటలను (త్రోసి పుచ్చాడు. అపుడు 'ధృతరాష్ట్రుడు నేను ఎక్కువ మాటాడలేను. నన్ను ఇబ్బంది 

పెట్టకుము. (అరణ్యగమనానికి) తపస్సు చేసుకొనటానికి నీవు సెలవిచ్చే వరకు భోజనం చేయను” అన్నాడు. అటువంటి 

సమయంలో అక్కడికి వ్యాసమహర్షి వచ్చాడు. అక్కడ ఉన్న జనమంతా ఆయనకు వినమ్రంగా నమస్కరించారు. 
యె 

వ్యాసుడు వారిని దీవించాడు. ధర్మరాజు ముఖం చూసి అతడితో ఇట్టా అన్నాడు. 


వ్యాసుండు ధృతరాష్రు వనవాసంబున కనుజ్ఞ యిచ్చుట (సం.15-8-1) 


సీ. “ఆంబికేయుడు చెప్పినట్టుల చేయుము । వృద్ధుడు నాత్మజ విరహితుండు 
నైన యీతండు తప మాచరింపంగ6 గోర । కున్నె? గాంధారి శోకోపశమము 
తాలిమి నొదవి యిందా(క( బ్రవర్తించె;। నింక నియ్యమకును నిదియ తలంపు 
గావున నీకు నీ కార్యంబు చెప్పంగ। వచ్చితి; వీరి. బోనిచ్చు టొప్పు 


తే.  ననఘ! పూర్వ రాజన్యులు చనినయట్టి।; సౌమ్యపథమున నీ రాజు చనుట మేలు 
గాన నీతని కానన గమనమునకు । ని మ్మనుజ్ఞ విచారంబు లెల్ల దక్కి 45 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 435 


ప్రతిపదార్థం: అనఘ != పాపం ఎరుగని వాడా! ధర్మరాజా!; ఆంబికేయు(డు= ధృతరాష్ట్రుడు; చెప్పిన+అట్టులు+అ= చెప్పిన 
ప్రకారంగానే; చేయుము= చేయవలసింది; వృద్దుండు= పెద్దతనం వచ్చినవాడూ; ఆత్మజ-విరహితుండు= కొడుకులను 
పొగొట్టుకున్నవాడూ; ఐన ఈతండు= అయినటువంటి ధృతరాష్ట్రుడు; తపము= తపస్సు; ఆచరింప(గన్‌= చేసుకొనాలని; కోరక+ 
ఉన్నె?= కోరుకోకుండా ఉంటాడా!; గాంధారి= గాంధారి కూడా; శోక+ఉపశమము= దుఃఖం యొక్క ఉపశమనాన్ని; తాలిమిన్‌= 
ఓర్పుతో; ఒదవి= పొంది; ఇందాంకన్‌= ఇంతవరకూ; ప్రవర్తించెన్‌= నడుచుకొన్నది; ఇంకన్‌= ఇక పైన; ఈ+అమకునున్‌= 
-ఈవిడకు (గాంధారికి) కూడా; తలషపు= ఆలోచన; ఇది+అ= ఇదే (తపస్సు చేసికొనాలనే); కావునన్‌= అందుచేత; ఈకార్యంబు= 
ఈ పని (ఈమాట); నీకున్‌= నీతో; చెప్పంగన్‌= చెప్పటానికి; వచ్చితిన్‌= (నీవద్దకు) వచ్చాను; వీరిన్‌= ఈ గాంధారీ ధృతరాషులను; 
పోన్‌ +ఇచ్చుట= పోనివ్వటం; ఒప్పును= (నీకూ తగును) మంచిది; ఈ రాజు= ఈ ధృతరాష్ట్రుడు; పూర్వరాజన్యులు= 
(మనవంశంలోనూ) పూర్వులైన రాజశ్రేష్టులు; చనిన= వెళ్ళిన; అట్టి= అటువంటి; సౌమ్యపథమునన్‌= తిన్ననైన (గంతవ్యమగు), 
మంచిమార్గంలో; చనుట= వెళ్ళటం; మేలు= మంచిది; కానన్‌= అందుచేత; ఎల్లన్‌= సమస్తములైనటువంటి; విచారములు= 
బాధలూ, (ఆలోచనలు); తక్కి= విడిచిపెట్టి; ఈతని - కానన - గమనమునకున్‌= ఈ ధృతరాష్ట్రుడు, అడవులకు వెళ్లడానికి; 
అనుజ్ఞన్‌= అనుమతిని; ఇమ్ము= ఇవ్వవలసినది. 


తాత్సర్యం: పాపరహితుడా! ధృతరాష్ట్రుడు కోరినట్లు చేయుము; పెద్దతనం వచ్చింది. పైగా పిల్లలు దూరమైనవాడు 
తపస్సు కోరుకొనటం తప్పదు. గాంధారి కూడా ఓర్పుతో ఇన్నాళ్ళూ దుఃఖం అణచుకొన్నది. ఇపుడు ఆమె కూడా 
భర్తతో తపస్సు చేసుకొనటమే కోరుతున్నది. అందువలన నీ కొక మాట చెప్పుదామని నేనిక్కడికి వచ్చాను. వీళ్ళను 
అడవులకు పోనివ్వటం మంచిది. పూర్వపు రాజులవలె చివర్ణో వీళ్ళూ అడవులకు వెళ్ళి ఉత్తమగతులను పొందటమే 
శ్రేయం. ఇంక నీవు ఏ విచారమూ పెట్టుకొనకుండా వీళ్ళకు అరణ్యాలకు వెళ్ళటానికి అనుమతి ఇమ్ము. 


నిశేషం: అనఘ అనే సంబోధన అనుమతి నీయకపోవటం అనే అఘం చేయవద్దని తెలుపుతుంది. యుద్దంలో చావటమో, 
తపస్సుతో చావటమో అవసరమన్న ధృతరాష్ట్రుడి మాటలని (27) కొంత అనువదిస్తున్నాయి. ఇక్కడి పూర్వరాజన్యులు చనిన 
యట్టి సౌమ్య (సౌఖ్య అనే ముద్రిత పాఠంకంటె సౌమ్యపాఠం సందర్భోచితం) పథమున నీ రాజు చనుట మేలు అనే వ్యాసవచనాలు 
అన్నాడు. ధర్మరాజుకు కూడా పుత్రశోకంతో పురంలోనే అన్నపానాలు లేక కళ్ళ ఎదుట మరణించాడనటం కంటే తపశ్చర్యవలన 
అరణ్యాలలో (పరోక్షంగా) (ప్రాణాలు విడిచాడనే పేరు ధృతరాష్రుడికే కాక ధర్మరాజుకూ మేలే. “కానన్‌ అందుకు - ఆ కారణంగా 
అనుజ్ఞ ఇమ్మంటున్నాడు వ్యాసుడు. ధృతరాష్రుడక్కడ అస్మదీయకుల ముఖ్యులు, (27) అంటే వ్యాసుడిక్కడ 'పూర్వరాజన్యులు” 
అని సామాన్యం చేశాడు. తెలుగులో ఉన్న 'మని (నీవూ - నేనూ) అనే అర్థం ఇచ్చే శబ్దం సంస్కృతంలోనే చెప్పవలసి వస్తే 
అస్మదర్ధకాన్ని తొలగించి “పూర్వ రాజన్యులు' అని సామాన్యంగా చెప్తే అది మన శబ్దార్థాన్ని తెలుపుతుంది. ధృతరాష్ట్రుడు 
ప్రయోగించిన అస్మచ్చబ్దంతో అర్థం సంకోచించుకుపోతే అది తొలగించిన వ్యాసవచనం సముచితంగా ఉభయార్థ సాధకం 
అయింది. పద్యంలో చివరిమాట 'విచారంబు లెల్ల దక్కి' 'ధర్మతనయు నాననం బాలోకించి” (44) మాటాడుతున్న వ్యాసుడికి 
ఇన్ని చెప్పి ముగించాడు. అపుడే (విచారం విడిచినపుడే) తన మాటలతో సారం ధర్మరాజు తెలిసికొనగలుగుతాడు. 


క. నీ వినయము భక్తియు, సం । భావనమును వీరి వగల. బాపంగ శుశ్రూ 
షావశవర్తిత నడచితి । భూవర! చిరకాల మింక6 బోనిమ్ము తగన్‌. 46 


ప్రతిపదార్థం: భూవర!= (ధర్మ) రాజా! నీ, వినయము(న్‌)= నీయొక్క, అణకువా; భక్తియు(న్‌)= నీ సేవా తత్పరతా; 
సంభావనమును= నీవు చూపే గౌరవమూ; వీరి= గాంధారీ ధృతరాష్ట్రుల యొక్క; వగలన్‌= బాధలను; పాపంగన్‌= పోగొట్టగా, 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


(పోగొట్టునట్టుగా); చిరకాలము= చాలాకాలం; శుశ్రూషా - వశ - వర్తితన్‌= వీరు చెప్పిన (ప్రకారంగా నడుచుకునే స్థితికి లోబడి 
ఉంటూ; నడచితి(వి)= వ్యవహరించావు; ఇంకన్‌= ఇక పైన; తగన్‌= సముచితంగా; పోన్‌+ఇమ్ము= వీళ్ళని, అడవికి పోనిమ్ము. 


తాత్పర్యం: ధర్మరాజా! నీ అణకువా, భక్తీ గౌరవమూ వీరికి అన్ని బాధల్ని పోగొట్టింది. చాలా కాలం నుండి ఈవిధంగా 
వీరికి శుశ్రూష చేస్తూ ఉన్నావు. ఇక వీళ్ళను అడవులకు పోనిమ్ము. 


చ. అన విని యాకురుప్రవరు€ డమ్మునివల్లభుమోము. జూచి యి 
ట్లను - మహితాత్మ! మాకు గురు. డన్నను ధర్మవిధోపదేష్ట య 
న్నను బరదైవ మన్నను మనః ప్రియకార్యకలాపకర్త య 
న్నను విను నీవ; నీదువచనంబున కడ్డము పల్మువా(డనే?' 47 


ప్రతిపదార్థం: అనన్‌= వ్యాసమహర్షి ఆ విధంగా పలుకగా; విని= ఆలకించి; ఆ కురుప్రవరుండు= కురువంశంలో (శ్రేష్టుడైన ఆ 
ధర్మరాజు; ఆ+ముని వల్లభు= మునిశ్రేష్టుడైన ఆ వ్యాసుడి; మోమున్‌= ముఖాన్ని; చూచి= చూచి; ఇట్టు= ఈ (ప్రకారంగా; 
అనున్‌= అంటున్నాడు; మహిత+ఆత్మ= గొప్ప మనసు కలిగిన వాడా; విను= వినవలసింది; మాకున్‌= మా అందరికీ; గురుం 
డు+అన్నను= గురువు అయినా; ధర్మ-విధా-ఉపదేష్ట అన్నను= ధర్మముయొక్క తీరును బోధించేవాడు అయినా; 
పరదైవము+అన్నను= సర్యోత్మృష్టమైన దేవుడు అయినా; మనస్‌= మనస్సుకు; ప్రియ= ఇష్టమైన (ఇష్టం కలిగించే); కార్య= 
పనులయొక్క; కలాప= సమూహానికి; కర్త= చేసేవాడు; అన్నను= అయినా; నీవు+అ= నీ వొక్కడివే; నీదు - వచనంబునకున్‌= 
అటువంటి నీమాటలకు; అడ్డము= వ్యతిరేకంగా; పల్కువాండను+ఏ= చెప్పేటంతటి వాడను కాను. 


తాత్సర్యం: వ్యాసమహర్షి ఆ విధంగా అనగా ధర్మరాజు వ్యాసుడి ముఖం చూస్తూ ఇట్టా అన్నాడు. “మహానుభావా! 
మాకు గురు వైనా; ధర్మం చెప్పేవాడవైనా, దేవుడివైనా, మా మనసులు సంతోషించే పనులు చేసేవాడివైనా నీవే. అటువంటి 
నీ మాటలకు భిన్నంగా నేను ఏమీ అనగలిగినవాడిని కాదు. 


ఆ. అనిన నమ్మహాత్ముం డను “రాజులకు రణ । మరణ మొండె దృఢ సమాధి€ దనువు 
విడుచు టొండె( గాక వృద్దులై రోగ త। ల్ప్వమునం జావు మేలె భరతముఖ్య!' 48 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మరాజు ఆ విధంగా అనగా; ఆ+మహాత్ముండు= మహానుభావుడైన వ్యాసుడు; అనున్‌= ధర్మరాజుతో 
ఇట్టా అన్నాడు; భరతముఖ్య!= భరతవంశంలో ప్రధానుడివైన ధర్మరాజా!; రాజులకున్‌= క్షత్రియులకు; రణ మరణము= యుద్దంలో 
తనువు చాలించటం, ఒండెన్‌+కాని; (లేదా) దృఢ సమాధిన్‌= నిశ్చలమైన తపస్సు (ఏకాగ్ర ధ్యానం)తో; తనువున్‌= శరీరాన్ని; 
విడుచుట= వదలిపెట్టటం, ఒండెన్‌= కాని; కాక= అంతే తప్ప; వృద్దులు+ఐ= పెద్దవారు అయిన తర్వాత; రోగతల్పమునన్‌= 
వ్యాధులతో మంచాన; చావు= మరణించటం; మేలు+ఎ?= మంచిదా?. 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా అనగా అతడితో వ్యాసుడు ఇట్లా అన్నాడు. 'భరతకులంలో (ప్రధానుడివైన ధర్మరాజా! 
రాజు అయినవాడికి యుద్దంలో సంభవించే చావో, కాకపోతే నిశ్చలమైన ధ్యానంతో కలిగే మరణమో మేలు. అంతే 
కాని ముసలితనం వచ్చాక రోగాలతో మంచానపడి చావటం మేలా? 


ఆ(శ్రనువాసపర్వము : ప్రథమాశ్వాసము 437 
వ. అనిన విని ధర్మతనయుం డొండు పలుక వెటిచి యిట్లనియె. 49 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వ్యాసుడు అనగా; ధర్మతనయుండు= ధర్మరాజు; విని= ఆలించి; ఒండు= దానికి భిన్నంగా; 


పలుకన్‌= మాటాడటానికి; వెణచి= భయపడి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వ్యాసుడట్టా అనగా విని ధర్మరాజు ఇంకొకమాట మాటాడడానికి భయపడి ఇట్టా అన్నాడు. 


క. అనఘా! యిక్కురుముఖ్యున । కనుజ్ఞ యే నిచ్చితిని మహత్తర మగు మా 
యనుమతియు. బడసె6 జను గా । క నిజేచ్చను నాకు విఘ్టకరణముం దగునే” 50 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఏన్‌= నేను; ఈ+కురుముఖ్యునకున్‌= కురువంశంలో |ప్రధానుడైన ఈ ధృతరాష్ట్రుడికి; 
అనుజ్ఞన్‌= అడవులకు వెళ్లేందుకు అనుమతిని; ఇచ్చితిని= ఇచ్చేశాను; మహత్తరము= అంతకంటె గొప్పది; అగు= ఐన; మా 
అనుమతియున్‌= తమయొక్క అంగీకారం కూడా; పడసెన్‌= (ఈ ధృతరాష్ట్రుడు) పొంది ఉన్నాడు; నిజ ఇచ్చను= తన 
ఇష్టప్రకారంగానే; చనున్‌ కాక= అడవులకు వెళ్ళుతాడు. నాకున్‌= నాకు; విఘ్నకరణమున్‌= అడ్డు పెట్టటం; తగునే?= తగదు 


కదా! 


తాత్సర్యం: పాపరహితుడైన వ్యాసమహర్షీ! ఈ ధృతరాష్ట్రుడి అరణ్య గమనానికి అనుజ్ఞ ఇచ్చాను. అంతకంటె మహిమ 
గలిగిన మో అనుమతి కూడా వీరికి లభించింది. కాబట్టి ఇక తన ఇష్ట ప్రకారంగానే అడవులకు వెళ్ళవచ్చును. నేను 
అడ్డంపడటం తగదు కదా! 


విశేషం: ధర్మరాజుది “అనుజ్ఞ - ధృతరాష్ట్రుడు స్వయంగా కోరుకొన్నదానికి అడ్డుచెప్పకుండా ఉండటమే. (స్వయం (ప్రవృత్తస్య 
అన్యస్య (ప్రవృత్తి విఘాతాకరణేన (ప్రవర్తనారూ పానుమతిః అనుజ్ఞ యేని - ఇచ్చితిన్‌ - అనుజ్ఞ మాత్రమే అయితే ఇచ్చేశాను. 
ఆజ్ఞలాంటి వైతే ఇచ్చే అధికారం లేదు - ఇవ్వనని తాత్పర్యం. ధర్మరాజు అనుజ్ఞ లాంఛనం. వ్యాసానుమతి మహిమాన్వితం 
మహత్తరం. తర(్రత్యయంతో వ్యాసానుమతి ఆధిక్య సూచన, రాజానుముతి తర్వాత కులవృద్దుగా వ్యాసుడి అనుమతి 
మరోవిధంగానూ మహత్తే 'నిజేచ్చను చను. గాక, నాకు విఘ్నకరణము. దగునే' అనేది తెలుగునుడికారానికి సంస్కృతీకరణం. 
సీ అనుటయు(బ్రియ మంది యమ్మహాముని యమ్మ; హీశ్వరుతో. 'బాండుం డీ నృపాలు 
న్‌ యు వ లె 

గద్దియ నిడికొని క్రతువులు సేయించి । యవిరళభోగానుభవము నడపి 

యీతని వారల. బ్రీతి నీక్షించి తా । శిష్యుండ పోలె సంసేవనంబు 

భక్తిమై నొనరించె(; బదపడి నీవును । దిగ్విజయాదుల. దేజమితని 


తే. నొందునట్లుగ జేసితి వొకట(; బిదప । దాన పదుమూండు వర్షముల్‌ ధరణి యేలె; 
నీవు శుశ్రూష యిత్తథి నియతి నడపి । తితని మది లేదు కలంక యొక్కింత యేని. 51 
ప్రతిపదార్థం: అనుటయున్‌= ధర్మరాజు అట్టా అనగానే; ఆ+మహాముని= ఆ వ్యాసమహర్షి ప్రియము+అంది= సంతోషించి; 


ఆ+మహీశ్వరుతోన్‌= ఆ (ధర్మ) రాజుతో, - ఇట్టా అన్నాడు; ఈ నృపాలున్‌= ఈ రాజును (ధృతరాష్ర్రుడిని); గద్దియన్‌= 
సింహాసనంపై; ఇడికొని= కూర్చుండబెట్టి; పాండుండు= మో తండ్రి పాండు మహారాజు; (క్రతువులు= యజ్ఞాలు; చేయించి= 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధృతరాష్ట్రుడి చేత చేయించి; అవిరళ - భోగ - అనుభవము= ఎడతెరపి లేని (నిరతరాయంగా) సుఖాలను పొందే స్థితిని; నడపి= 
(ధృతరాష్ట్రుడికి) ఏర్పాటు చేసి; ఈతని వారలన్‌= ధృతరాష్ట్రుడి మనుష్యులను; పీతిన్‌= (ప్రేమగా; ఈక్షించి= చూస్తూ; తాన్‌= 
తాను; శిష్యుండు+అ+పోలెన్‌= శిష్యుడే అన్నట్టుగా; భక్తిమైన్‌= భక్తితో; సంసేవనంబు= ఈ ధృతరాష్ట్రుడికి సేవలను; ఒనరించెన్‌= 
చేశాడు; పదపడి= తర్వాత; నీవును= నీవు కూడా; ఒకటన్‌= ఏకా(గతతో; దిగ్గిజయ+ఆదులన్‌= రాజ్యం విస్తరింపజేయటం 
మొదలైన వాటివలన; ఇతనిన్‌= ఈ ధృతరాష్రుడిని; తేజము= కీర్తి; (ప్రతాపం) ఒందునట్టుగన్‌= (ప్రాపించే విధంగా; చేసితివి= 
చేశావు; పిదపన్‌= ఆ తరువాత; తాను+అ= తానే, స్వయంగా; పదుమూడు వర్షముల్‌= (పాండవులు వనవాసం చేసిన) పదమూడు 
సంవత్సరాలు; ధరణి= ఈ రాజ్యాన్ని; ఏలెన్‌= పాలించాడు; ఇత్తణిన్‌= భారత యుద్దానంతరం; శుశ్రూష= సేవ; నడపితి(వి)= 
చేశావు; ఇతని మదిన్‌= ఈ ధృతరాష్ట్రుడి మనసులో; కలంక= విచారం; ఒక్క+ఇంత+ఏని= ఏ కొంచెం కూడా; లేదు= లేదు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా అనగానే వ్యాసుడు సంతోషించి ధర్మజుడితో ఇట్టా అన్నాడు. 'మీ తండ్రి పాండురాజు 
ఈ ధృతరాష్ట్రుడిని సింహాసనం మోద కూర్చోబెట్టి ఇతడి చేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు, నిరంతరంగా సుఖాలు 
అనుభవింపజేశాడు. ఇతడి బంధువులను గూడా ప్రేమగా చూశాడు. గురువుకు శిష్యుడివలె ధృతరాష్ట్రుడిని పాండురాజు 
భక్తితో సేవించాడు. మో తండ్రి తర్వాత నీవు గూడా దిగ్విజయంతో రాజ్యాన్ని విస్తరింపజేసి ధృతరాష్ట్రుడి కీర్తినీ, 
ప్రతాపాన్నీ పెంపొందించావు. తర్వాత (మారు) అరణ్యవాసం చేసిన పదుమూడేండ్డు (దుర్యోధనుడు రాజైనపుడు) తనే 
ఈ రాజ్యాన్ని పాలించాడు. భారతయుద్దం అయి రాజయ్యాక నీవు ఎంతో నియమంగా ఇతడికి శుశ్రూష చేశావు. ఈ 
ధృతరాష్ట్రుడికి మనసులో గూడా కొంచెమైనా కలత లేదు. 


విశేషం: ధృతరాష్ట్రుడి వనవాసానికి “అనుజ్ఞ ఇచ్చితివి అని ధర్మరాజనటం వలన వ్యాసుడు ప్రియ మందాడు. తాను వచ్చిన పని 
అయినట్టే, ధర్మరాజు చేత ఆ మాట అనిపించటంలో వ్యాసుడు చాల (శ్రమించాడన్నమాట. ఇది ధర్మజుడికి ధృతరాష్ట్రుడిపై గల 
అభిమానాధిక్యాన్ని సూచిస్తుంది. “మహత్తర మగుమోయనుమతియు. బడసె” అని తనను గౌరవించటంతో, ధర్మరాజు ధర్మశీలానికి 
“ప్రియము” తర్వాత వీడు కొలువు మాటల వలె చెప్పినా అందులోనూ ధర్మరాజును అనునయించటం ఉన్నది. అన్నిరకాలుగా 
సుఖాలు అనుభవించాడు గాబట్టి ధృతరాష్ట్రుడికి 'మదిన్‌ కలంక ఒక్కింత యేని లేదు.” మాటలలో చెప్పకపోయినా మనసులో 
లేదని అర్థం. మదిన్‌ ఏని= మనసులో కూడా ఏ మాత్రమూ బాధ లేదు. “ఇతని మది లేదు” - అనటంలో “ఇతని” శబ్దం నీకు 
మనసులో కలంక ఉన్నది (ధృతరాష్ట్రుడు దుఃిస్తున్నాడని) కాని ధృతరాష్ట్రుడికి మాత్రం ఏమో లేదు అందుచేత నువ్వేమో 
బాధపడకు అని సూచన. నీవును దిగ్విజయాదుల - తేజ మితని నొందునట్టుగం జేసితి అనటంలో ధర్మరాజు కూడా తన తండ్రి 
పాండురాజువలెనే తన శక్తిని ధృతరాష్ట్రుడి సౌఖ్యానికి ఉపయోగించాడని అర్థం. ధర్మరాజు రాజసూయం చేసేకాలంలో దుర్యోధనుడూ 
రాజే అయినా ధృతరాష్ట్రుడు తేజ మొందేటట్టుగా చెల్లిందని వ్యక్తం అవుతుంది. పరోక్షంగా రాజుగా పరిపాలనం చేస్తూ రాజులైన 
పాండు, తత్కుమారులచేత సేవ లందుకొంటూ తన జీవితకాలమంతా సుఖంగా గడిపాడని సారాంశం. 


క కేవలతపః క్రియా సం సేవన తాత్పర్య మిపుడు చిత్తంబునయం 
దావేశించినయది యీ । భూవరునకు నితని ననిచిపుచ్చు మడవికిన్‌ | 52 


ప్రతిపదార్థం: ఈ భూవరునకున్‌= ఈరాజు (ధృతరాష్టుడి)కి; ఇపుడు= ప్రస్తుతం; చిత్తంబున+అందున్‌= మనసులో; కేవల= 
అచ్చంగా (ఇంకోభావం లేకుండా); తపస్‌+(క్రియా= తపస్సు అనే పనిని; సంసేవన= ఆచరించడంలో; తాత్సర్యము= తత్త్వము, 
ఏకాగ్రత; ఆవేశించినయది= నిండివున్నది, కాబట్టి; ఇతనిన్‌= ధృతరాష్రుడిని; అడవికిన్‌= అరణ్యానికి; అనిచి పుచ్చుము= 


అనుమతించి పంపవలసింది. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 439 


తాత్పర్యం: (ధర్మరాజు!) ఈ ధృతరాష్ట్రుడి కిపుడు, అచ్చంగా తపస్సు చేసుకొనటం అనే దొక్కటే మన 
సంతా+నిండిపోయింది. అందుచేత ఇతడిని అనుమతించి (అడవులకు) పంపవలసింది.” 


ఆ. _ అనిన ధర్మతనయు.'డట్టుల కా కని'। పలికె. దత్‌క్షణంబ పరమయోగి 
వంద్యుండయిన సత్యవతి కొడు కాత్మత । పోవనమున కరిగె భూపవర్య! 53 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజులలో ్రేష్టుడా! (జనమేజయా$); అనివన్‌= వ్యాసు డట్టా అనగా; ధర్మతనయుండు= ధర్మరాజు; 
అట్టులు+అ; కాక= అట్టే అగును గాక; అని= అని; పలికెన్‌= అన్నాడు; పరమయోగి వంద్యుండు అయిన= ఉత్తములైన యోగులచేన 
నమస్కరించదగిన; సత్యవతి కొడుకు= సత్యవతికి జన్మించినవాడైన వ్యాసమహర్షి తత్‌క్షణంబు+అ= ఆ క్షణంలోనే; ఆత్మ 
తపోవనమునకున్‌= తాను, తపసు చేసుకొనే స్థలానికి; అరిగెన్‌= వెళ్లాడు. 


తాత్సర్యం: జనమేజయా! ధృతరాషుడిని అడవి కనుమతించి పంపు మని వ్యాసుడు చెప్పగా ధర్మరాజు అట్లాగే 
కానిమ్మన్నాడు. మహాయోగులచేత స్తుతించబడే ఆ వ్యాసుడు ఆ క్షణంలోనే తన తపోవనానికి వెళ్ళాడు. 


సీ, తదనంతరమ ధర్మతనయుండు ధృతరాషు । తోడ నీ కెట్టుల సూడం బోలె 
విదురుండు. గృపు(డు నెయ్యది కృత మని విని । శయ మొనరించిరి సంజయుని యు 
యుత్సుని మనముల నొలసిన కర్తవ్య । మెద్ది దానిన చేయు టెంత యేని 
నాకు బ్రియంబు భూనాథ యానతుండ నై। వేండెద నొకటి నీ విశదబుద్ధి 


ఆ. నేమిసేయ(దలణి తేని నీ వక్కట । యారగించి చేయు మయ్య! యనుడు 
నరిగె నా నృపాలు( డభ్యంతరావాస । మునకు( దోన సుబలతనయ సనగ 54 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరము+అ= వ్యాసుడు వెళ్ళిపోయిన వెంటనే; ధర్మతనయుండు= ధర్మరాజు; ధృతరాషుతోడన్‌= 
ధృతరాష్టుడితో, (ఇట్లా అన్నాడు); భూనాథ!= రాజా!; నీకున్‌= నీకు; చూడన్‌= ఆలోచనలో; ఎట్టులు= ఏవిధం; పోలెన్‌= తగినదని 
తోచిందో; విదురుండున్‌= విదురుడూ; కృపుండున్‌= కృపాచార్యుడూ; ఏ+అది= ఏది; కృతము= (చేయవలసిన) కార్యం; అని= 
అనేవిధంగా; వినిశ్చయము= దృఢమైన నిర్ణయం; ఒనరించిరి= చేశారో; సంజయుని= సంజయుడి యొక్కయు; యుయుత్సుని= 
యుయుత్సుడియొక్కయు; మనములన్‌= మనసులలో; ఒలసిన= ఉన్న (తోచిన); కర్తవ్యము= చేయవలసినపని; ఎద్ది= ఏదో; 
దానిన్‌+అ= దానినే; చేయుట= నీవు చేయటం; నాకున్‌= నాకు; ఎంత+ఏని= ఎంతైనా; (చాలా) ప్రియంబు= ఇష్టం; 
ఆనతుండను+ఐ= వినమ్రంగా; ఒకటి= ఒక విషయం మా(త్రం; వేండెదన్‌= నిన్ను ప్రార్థిస్తున్నాను; అక్కట!= అయ్యో!; నీ 
విశదబుద్దిన్‌= నిష్కల్మషమైన నీ మనసులో; ఏమి= ఏపని; చేయన్‌ తలణితి(వ)+ఏని= చేయదలచుకున్నప్పటికీ; నీవు= నీవు; 
ఆరగించి= (ముందుగా) ఆహారం తీసికొని; చేయుము+అయ్య= ఆ తర్వాతనే నీవు చేయదలచుకున్న దేదో చేయవలసింది; 
అనుడున్‌= అని ధర్మరాజు పలుకగా; ఆ నృపాలుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; తోన్‌+అ= తనతో కలిసి; సుబలతనయ= 


సుబలుడి కూతురైన గాంధారి; చనంగన్‌= వెళ్ళగా; అభ్యంతర+ఆవాసమునకున్‌= లోపలి మందిరంలోనికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: వ్యాసుడు వెళ్ళిపోయాక ధర్మరాజు ధృతరాషుడితో ఇట్లా అన్నాడు. “రాజా! నీకు మంచిది అనిపించింది 
ఏదో, విదురుడూ, కృపాచార్యుడూ ఏం చేయాలని నిర్లయించారో, సంజయుడూ, యుయుత్సుడూ ఏం 
చేద్దామనుకుంటున్నారో నీవు ఆ పని చేయటం నాకు కూడా ఇష్టం. అయితే శిరసు వంచి నేను ఒకటే వేడుకొంటున్నాను. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 969 


బై, రశితరమణీయమణికింకిశీకలాపాలంకృతం బై, సకలదిగ్విజయాధిష్టానంబై యొప్పచున్న దివ్యరథంబు నర్దునున 
కిచ్చి, సహస్రకరసహస్రదుస్సహమహఃపటలభాసురం బగుచు దేవదైత్యదాన వయక్షరాక్షసపిశాచోరగప్రశమనంబయి 
వెలుంగుచున్న సుదర్శనం బను చక్రంబును, గౌమోదకి యను గదయును నారాయణున కిచ్చె; నట్లు సంప్రాప్తదివ్య 
చాపరథాయుధు లయి యున్న నరనారాయణులం జూచి యగ్నిదేవుం డి ట్లనియె. 254 


ప్రతిపదార్థం: మజియున్‌; (ప్రతిపక్ష, సంక్షయ, కరంబులు+అయిన= శత్రువులను నాశనం చేసేటటువంటివైన; అక్షయ, 
బాణంబులు కల; తూణీరంబులును= అమ్ములపొదులూ; వివిధ+ఆయుధ, భరితంబు+ఐ= నానావిధాలైన ఆయుధాలతో 
నిండి; సింహ, లాంగూల, కపి, ధ్వజ, విరాజమానంబు+ఐ= సింహపు తోకవంటి (తోకగల) కోతిగుర్తు కల జెండాచే 
ప్రకాశించేటటువంటిదై; మహా+అంబుధర, ధ్యాన, బంధురంబు+ఐ= గొప్పమేఘంయొక్క ధ్వనిలాంటి ధ్వనితో నిండినదై; 
మనో, వాయు, వేగ, సిత, వాహ, వాహ్యమానంబు+ఐ= మనస్సుయొక్క, గాలియొక్క వేగంవంటి వేగంకల తెల్లనిగుర్రాలచే 
లాగబడుతున్నదై; రణిత, రమణీయ, మణి, కింకిణీ, కలాప+అలంకృతంబు+ఐ= ధ్వనిస్తున్న అందాలైన రత్నాల చిరుగంటల 
సమూహాలచే అలంకరింపబడినదై; సకల, దిక్‌+విజయ+అధిష్టానంబు+ఐ= అన్ని దిక్కులను జయించటానికి స్టానమై; 
ఒప్పుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; దివ్య, రథంబున్‌= దేవతా సంబంధమైన రథాన్ని; అర్జ్హునునకున్‌+ఇచ్చి; సహ(స్రకర, సహస్ర, 
దుస్‌+సహ, మహఃపటల, భాసురంబు= వేయికిరణాలు గల సూర్యులు వేయిమందివంటి ఓర్వరాని గొప్పకాంతులచే (ప్రకాశించేది; 
అగుచున్‌= అవుతూ; దేవ, దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ+ఉరగ, ప్రశమనంబు+అయి= దేవతలను, దైత్యులను, 
దానవులను, యక్షులను, రాక్షసులను, పిశాచాలను, నాగులను; అణగింపజేయునట్టిదై; వెలుంగుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తూ 
ఉండే; సుదర్శనంబు; అను= సుదర్శనం అనే; చక్రంబును= చక్రాన్ని; కౌమోదకి; అను, గదయును= కౌమోదకి అను 
పేరుగల గదనుకూడా; నారాయణునకున్‌= శ్రీకృష్ణునికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; అట్టు+ఆవిధంగా; సంప్రాప్త, దివ్య, చాప; 
రథ+ఆయుధులు+అయి= పొందిన దివ్యధనుస్సును, రథాన్ని, ఆయుధాలను కలవారై; ఉన్న; నర, నారాయణులన్‌= 
అర్జున శ్రీకృష్ణులను; చూచి; అగ్నిదేవుండు; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: అంతేకాక శత్రువులను నాశనంచేసేటటువంటివి, తరుగని బాణాలు కల అమ్ములపొదులను, వివిధాయుధా 
లతో నిండి, సింహపుతోకవంటి తోక గల కోతిగుర్తున్న జెండాతో (ప్రకాశిస్తూ, గొప్ప మేఘధ్వనివంటి ధ్వని కలిగి, 
మనోవేగ, వాయువేగాలవంటి వేగం గల తెల్లటిగుర్రాలు లాగుతూండగా, మోగుతున్న అందాల రత్నపు చిరుగంటల 
సమూహాలతో అలంకరించబడి, అన్నిదిక్కులను జయించటానికి స్థానమై (ప్రకాశిస్తున్న దివ్యరథాన్ని అర్జునుని 
కిచ్చాడు. వేయిసూర్యులవలె ఓర్వరాని గొప్ప కాంతులతో (ప్రకాశిస్తూ, దేవ, దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ, 
నాగులను అణచివేసే సుదర్శనచక్రాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ విధంగా దివ్య ధనుస్సును, 
రథాన్ని, ఆయుధాలను పొంది ఉన్న అర్జున శ్రీకృష్ణులను చూచి అగ్నిదేవుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: దైత్యులు - కశ్యపునికి దితియందు పుట్టినవాళ్ళు. దానవులు - కశ్యపునికి దనువునందు జన్మించినవాళ్ళు. 


క. ఘనభుజ! యిది గాండీవం | బనంబరంగిన ధనువు దీని నస్తావలి పె 
లన తాంకి భగ్న మగు న । త్యనుపమవజ్రాభిహతశిలావలి వోలెన్‌. 255 


ప్రతిపదార్థం: ఘన, భుజ= గొప్పభుజాలు కలవాడా! - ఓ అర్జునా!; ఇది= ఇది; గాండీవంబు+అనన్‌= గాండీవం అనగా; 
పరంగిన= ఒప్పిన; ధనువు= ధనుస్సు; దీనిని= దీన్ని; అస్త్ర+ఆవలి= మంత్రసహిత బాణాల సమూహం; పెల్చనన్‌= గట్టిగా; 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీవు మనసులో ఏం చేయాలనుకొన్నప్పటికీ ముందుగా భోజనం చేసి, తర్వాత ఆ పనిచేయుము. ధర్మరాజు అట్లా 
అనగానే ధృతరాష్ట్రుడు భార్య (గాంధారి) వెంటరాగా అభ్యంతర మందిరంలోకి వెళ్ళాడు. 


వ. ఇట్లు కురువృద్ధుండు వృద్ధసామజంబు చందంబునం జనునప్పుడు విదురుండును, యుయుత్సుండును 
గృపాచార్యుండును, సంజయుండును వెనుకన చని; రజ్జనపతి దివసకృత్యంబు లాచరించి భూమిసురులం 
బూజించి యాహారతంత్రంబు నిర్వర్తించె; గాంధారియు.6 గుంతీ ప్రముఖ భరత భార్య లనునయింప భోజనవిధి 
యొనర్జెం; దదనంతరంబ విదురాదులుం బాండవేయులును వనితా జనంబులుం గృతాహారులయి యా 
వైచిత్యవీర్యుం బరివేష్టించియుండ(, బాండవాగ్రజు నిప్పాండునృపాగ్రజుం డేకాంతస్థానంబునకుం 
దోడ్కొనిపోయి యతని తోడ 'సప్తాంగం బయిన రాజ్యంబు పూజ్యం బగుధర్మంబుతో నెనయ నడపుట 
దుష్కరంబు గావున నా యెటింగినంత బోధించెద నాకర్ణింపు' మని పలికి యిట్లనియె. 55 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కురువృద్దుండు= కురువంశంలో పెద్ద అయిన ధృతరాష్ట్రుడు; వృద్దసామజంబు= ముసలి 
యేనుగు; చందంబునన్‌= విధంగా; చను+అప్పుడు= అభ్యంతరమందిరానికి వెళ్ళేటప్పుడు; విదురుండును= విదురుడూ 
(తమ్ముడు); యుయుత్సుండును= యుయుత్సుడూ (కొడుకూ); కృపాచార్యుండును= కృపుడూ; సంజయుండును= సంజయుడూ; 
వెనుకన్‌+అ= వెనుకగానే; చనిరి= (ధృతరాష్రుడిని అనుసరించి) వెళ్ళారు; ఆ+జనపతి= ఆ ధృతరాష్ట్ర మహారాజు; దివస 
కృత్యంబులు= ఆ రోజు పగలు చేయవలసిన సంధ్యాది కార్యాలను; ఆచరించి= చేసి; భూమిసురులన్‌= (బ్రాహ్మణులను; పూజించి= 
అర్చించి, దానాదులతో సత్కరించి; ఆహారతం(త్రంబు= భోజనవిధానం; నిర్వర్తించెన్‌= పూర్తిచేశాడు; గాంధారియున్‌= గాంధారి 
కూడా; కుంతీ ప్రముఖభరత భార్యలు= కుంతీదేవి మొదలైన భరతవంశగస్తీలు; అనునయింపన్‌= ((బ్రతిమలాడగా, (ప్రార్థించగా); 
భోజనవిధి= భోజనం చేసే పని; ఒనర్చెన్‌= పూర్తిచేసింది; తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత; విదుర+ఆదులన్‌= విదురుడూ, 
యుయుత్సుడూ, కృపుడూ, మొదలైన వారున్నూ; పాండవేయులును= పాండవులూ; వనితాజనంబులున్‌= ఆడవాళ్ళూ; కృత 
ఆహారులు+అయి= భోజనం చేసి; ఆ+వైచిత్రవీర్యున్‌= విచిత్రవీర్యుడి కొడుకైన ఆ ధృతరాష్టుడిని; పరివేష్టించి ఉండన్‌= చుట్టుకొని 
ఉండగా; పాండవ+అ(గ్రజున్‌= పాండుకుమారులలో పెద్దవాడైన ధర్మరాజును; ఆ+పాండున్నప+అ(గ్రజుండు= పాండురాజు 
అన్నఅయిన ధృతరాష్ట్రుడు; ఏకాంతస్థానంబునకున్‌= ఒంటిచోటికి; తోడ్కొనిపోయి= వెంటబెట్టుకొనిపోయి; అతనితోడన్‌= 
ధర్మరాజుతో-ఇట్లా అన్నాడు; సప్త+అంగంబు అయిన= (స్వామి, అమాత్య, సుహృత్‌, కోశ, రాష్ట్ర, దుర్గ బలము అనే (ప్రకృతి-8) 
ఏడు అంగాలు కలిగిన; రాజ్యంబు= రాజ్యాన్ని; పూజ్యంబు అగు= పూబించదగిన; ధర్మంబుతోన్‌= శా(స్తాదులలో 
చెప్పబడినమాగ్గంతో; ఎనయన్‌= కూర్చి; నడపుట= సాగించటం; దుష్కరంబు= చాల కష్టం; కావునన్‌= అందుచేత; నా+ 
ఎటీ(గిన+అంత= నాకు తెలిసిన మేరకు; బోధించెదన్‌= రాజ్య పరిపాలనా పద్దతిని గురించి తెలుపుతాను; ఆకర్లింపుము= చెవి 
ఒగ్గి (శ్రద్దగా) విను; అని= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఆ రాజ్యాంగం గురించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు ముసలి యేనుగువలె అభ్యంతర మందిరానికి భార్యతో కలసి వెళ్ళుతున్నపుడు, 

అతడిని వెన్నంటి, విదురుడూ, యుయుత్సుడూ, కృపుడూ, సంజయుడూ వెళ్ళారు. ధృతరాష్ట్రుడా తర్వాత ఆరోజు 

చేయవలసిన పగటి పనులన్నీ చేసి బ్రాహ్మణులను అర్చించి, భోజనం చేశాడు. గాంధారి కూడా కుంతి మొదలైన (స్త్రీలు 

బతిమిలాడగా భోజనం చేసింది. ఆ తర్వాత విదురుడు, యుయుత్సుడు మొదలైనవారూ, పాండవులూ, ఆడవాళ్ళూ 

భోజనం చేశారు. భోజనాలు అయినతర్యాత అందరూ ధృతరాష్ట్రుడి చుట్టూచేరారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును 

వెంట బెట్టుకుని ఏకాంతస్టానానికి తీసికొనివెళ్ళి ఇట్లా అన్నాడు. “ఏడు అంగాలు కలిగిన రాజ్యాన్ని ధర్మబద్ధంగా 
లయ థి టా ఠా 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 441 


నడపటం చాల కష్టం. ఈ పరిపాలనావిధానం నాకు తెలిసినంతవరకు చెప్పుతాను. జా(గ్రత్తగా వినుము” అని రాజ్యపాలనా 
విధానం గురించి రాజనీతి ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


ధృతరాష్టు(డు ధర్మజునకు రాజనీతి విశేషంబులు చెప్పుట (సం.15-9-7) 


(ఈక 


“నీవు నిచ్చలును విద్యావృద్ధజనముల( । దగ నుపాసింపు, మర్థముల వారి 
బ్రీతుల( జేయుము; నీతులు వా రుప । దేశింప వాని నూ(దినమనంబు 
గలిగి నిర్వర్తింపు; కార్యంబు నింద్రియం । బుల రాజ్యతంత్రంబుం బోలె నరసి 
రక్షింపు; మప్పిండు రక్షితం బైన శు | భంబులం గావించు; భావశుద్ధి 


©. ధామములును బితృపితామహక్రనుసమా । గతులు విశదమతులు( గాగగవలయు 
సచివు; లతివిదగ్ద చారులC బనుపుము । పరుల యాప్రజనుల భంగు లరయ. 56 


ప్రతిపదార్థం: నివు=:.నీవ్ర (ధర్మరాజు); నిచ్చలును= ఎల్లప్పుడూ; విద్యా వృద్ద, జనములన్‌= విద్యచేత పెద్దలైనవారిని; తగన్‌= 
అర్హమైనవిధంగా; ఉపాసింపుము= సేవించు; అర్థములన్‌= వారు కోరిన ధనవస్తు ప్రభృతులతో; వారిన్‌= ఆ విద్యావృద్దులను; 
ప్రీతులన్‌; చేయుము= ఆనందింపజేయుము; వారు= ఆ విధంగా నీ సమ్మానం చేత సంతుష్టులైనవారు; నీతులు= రాజాదులు 
ప్రవర్తించవలసిన విధానాన్ని - హితాన్ని; ఉపదేశింపన్‌= నీకు బోధించగా; వానిన్‌= ఆ నీతులను; ఊదిన మనంబు= ఆశ్రయించిన 
మనస్సు; కలిగి= పొంది (విద్యావృద్దులు ఉపదేశించిన హితం-కర్తవ్యం బుద్దితో స్థిరపరుచుకొని, తు-చ. తప్పకుండా) కార్యంబున్‌= 
చేయవలసిన పనిని; నిర్వర్తింపు= నడిపించుము (చేయవలసింది); ఇంద్రియంబులన్‌= జ్ఞాన, కర్మ ఇంద్రియాలు అన్నింటినీ; 
రాజ్యతం(త్రంబున్‌ పోలెన్‌= రాజ్య్వతం(త్రంవలె; అరసి= జాగ్రత్తగా; రక్షింపుము= కాపాడుకొమ్ము; రక్షితంబు+ఐనన్‌= నిగ్రహంతో 
రక్షించుకొంటే; ఆ+పిండు= ఆ (రక్షించబడ్డ) ఇంద్రియ సమూహం, రాజ్యాంగాలూ; శుభంబులన్‌= అనేకాలైనా మేళ్ళు; కావించున్‌ 
(నీకు) కలుగ జేస్తుంది; సచివులు= మంత్రులు, (పాలనాయంత్రాంగంలో ఉన్నతోద్యోగులు); భావశుద్ది ధామమును= మనసుశుచికి 
నిలయమైనవారూ, (కపటం లేని, పవిత్రమైన, మనసు కలవారు); పితృపితామహ(క్రమ సమాగతులు(న్‌)= తండ్రి, తాతలవరుసలో 
క్రమంగా సచివులుగా, వచ్చినవారూ; విశదమతులున్‌= శాంతమయిన మనసు కలవారూ; కాంగన్‌ వలయు(న్‌)= కావాలి; పరుల= 
ఇతరుల యొక్క (ఇతరదేశపురాజుల); ఆప్తజనుల= తన వారియొక్క; భంగులు= నడవడికలు; అరయన్‌= తెలిసికొనటానికి; 


అతి విదగ్ధ చారులన్‌= మిక్కిలి నేర్పు గలిగిన వేగులను; పనుపుము= నియోగించుము (పంపించు). 


తాత్సర్యం: ధర్మరాజా! 1. పాండిత్యంలో పెద్దలైనవారిని, నిరంతరమూ సేవించే వారిని తగు విధంగా సమ్మానించుము. 
దానివలన సంతోషించిన వాళ్ళు నీకు ఉపదేశించిన హితాన్ని మనసు కెక్కించుకొని ఆ ప్రకారం నీ పనులు (రాజ్యపాలనం) 
నిర్వహిస్తూ రాజ్యాంగం వలెనే ఇంద్రియాలను జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని కాపాడుకొమ్ము. అట్టా రక్షింపబడ్డ 
ఇంద్రియాలు (రాజ్యాంగము) నీకు మేలు చేస్తాయి. 2. ఇంక తర్వాత మంత్రుల విషయానికి వస్తే- తండ్రితాతల 
కాలం నుండి క్రమంగా వస్తున్నవారినీ, శుచులూ, ఇం(ద్రియని( గ్రహం ఉన్న వాళ్ళనీ మాత్రమే మంత్రులుగా చేసికొమ్ము. 
3. శత్రువుల, ఆప్తుల, నడవడికలు తెలిసికొనటానికి మంచినేర్పు గలిగిన చారులను ఏర్పాటుచేయుము. 


విశేషం: అలం: ఉపమ. ఇం(ద్రియాలకూ రాజ్య తం(త్రానికీ పోలిక. రెండింటినీ సమానంగా అదుపులో ఉంచుకొనాలి (1-61-62). 
రాజ్యాంగాలు ఏడూ మానవ శరీరాంగాలతో పోల్చబడ్డాయి. మంత్రులు - కన్నులు, మిత్రులు - చెవులు, దుర్గం - చేతులు, 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాష్ట్రం - పాదాలు సైన్యం - మనస్సు ఇంక రాజు - శిరస్సు. ఇట్లా రాజ్యతం(త్రం అమాత్యాది అంగాలన్నీ రాజు అధీనంలో 
ఉండాలి. అదే విధంగా నే(త్రాదులైన ఇం(ద్రియా లన్నీ తన అధీనంలో ఉంచుకొని వాటిని జాగ్రత్తగా నడిపిస్తే అధీనమైన రాజ్యంగంవలన 
రాజుకు పరిపాలనం సుఖంగా సాగినట్టు, నిగ్రహించబడిన ఇంద్రియాలవలన మేలు గలుగుతుంది. ఇట్లా అనడంలో ఇంద్రియాలు 
స్వాధీనం కాకపోవటంవలననే, తానూ, దుర్యోధనాదులూ అశుభం పొందవలసివచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మూలంలో 
“ఇంద్రియాణి చ సర్వాణి వాబివ తృరిపాలయ, హితాయ చ భవిష్యన్తి రక్షితం [ద్రవిణం యథా (9-13) సారథి గుర్రాలను తన 
అదుపులో ఉంచుకొన్నట్టుగా ఇంద్రియాలను నీవు అదుపులో ఉంచుకుంటే అవి దాచుకొన్న డబ్బువలె మేలు చేస్తాయంటుంది. 
రాజ్యతంత్రంతో పోలిక తెలుగులో విశేషం. 


క. పురరక్షణము దృఢంబుగ । నరవర! చేయంగవలయు నమ్మంగలుగు స 
త్పురుషుల నిడ( దగు(గుడుపు ని। దుర మొదలగులోని పనుల తొడరువు లరయన్‌. 57 


ప్రతిపదార్థం: నరవర= రాజా!; పురరక్షణము= రాజధానిని శత్రువులనుండి కాపాడుకొనే పని; దృఢంబుగన్‌= గట్టిగా, (లోటు 
పాట్లు లేకుండా); చేయంగన్‌ వలయున్‌= చేయాలి; కుడుపు= భోజనం; నిదుర= నిద్ర; మొదలు+అగు= మొదలు అయినటువంటి; 
లోని పనుల= ఆంతరంగికాలైన పనులకు సంబంధించిన; తొడరువులు= ప్రయత్నాలను; అరయన్‌= చూసుకొనటానికి; నమ్మన్‌+ 
కలుగు= నమ్మదగిన; సత్‌ పురుషులన్‌= కులశీలాదులచేత ఉత్తములైన వారిని; ఇడన్‌ తగున్‌= ఏర్పరచాలి. 


తాత్సర్యం: ధర్మరాజా! రాజధానిని రక్షించే ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలి. భోజనం, నిద్ర మొదలైనటువంటి 
ఆంతరంగికకార్యాలను చూచుకొనటానికి నమ్మదగిన మంచి మనుష్యులను ఏర్పాటు చేసికొనాలి. 


విశేషం: 'లోని పనులు” అనే తెలుగు అర్థవంతం, విహారమూ, మాల్యాది అలంకారమూ, మొదలైనవి లోని పనులు. 


సీ. ఆప్తవృద్దుల( బెట్టు మంగనాజనులసం । రక్షకు నెల్లకార్యముల మంత్రి 
జనములతోడ విచారించి చేయంగ। వలయును; గుప్త నివాస మొండె 
మాడువు మిం దొండె మాటు లేని యరణ్య । తల మొండె మంత్ర విధానమునకు 
నర్దముల్‌ గేవల మైనట్టి మంత్రంబు । గోపనం బొందిన( గురువరేణ్య! 


ఆ. యఖిల కర్మములు ఫలావాప్తి నొప్పుంబం । గ్వంధజడులు బధిరు లైన నీ ర 
హస్య భాషణములయప్పుడు చేరువ । నునికి యొప్ప దార్యవినుతచరిత! 58 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశంలో శ్రేష్టుడా! (ధర్మరాజా)! అంగనా జనుల సంరక్షకున్‌= అంతఃపురస్తీలను కాపాడటానికి; 
ఆప్తవృద్దులన్‌= నమ్మదగిన, (బంధువులైన) ముసలివారిని; పెట్టుము= నియోగించుము; ఎల్లకార్యములన్‌= రాజుగా నీవు చేయవలసిన 
పనులన్నీ; మంత్రి జనముల తోడన్‌= మంత్రులతో; విచారించి= ఆలోచన చేసి; చేయంగన్‌ వలయును= చేయాలి; 
మం(త్రవిధానమునకున్‌= ఆలోచనకు; గుప్తనివానము+జఒండెన్‌= రహన్యంగా ఉండే ఇల్లు (నాలుదిక్కులూ జాగ్రత్తగా 
రక్షించబడుతున్న మం(త్రగృహం) గానీ; మాడువు మో(దు+ఒండెన్‌= (నాలుగు దిక్కులూ తెరపిగా ఉండే) మేడ పై భాగంగానీ; 
మాటు లేని= (పొదలు చెట్టు మొదలైనవాటిచేత) మరుగు కాని, (చుట్టు ప్రక్కలు తెజపిగా ఉన్న); అరణ్య తలము+ఒండెన్‌= 
అడవి గాని; అర్హముల్‌= తగినచోట్లు; కేవలము= ఐనట్టి (ఆ విధంగా ఆలోచన చేసి నిశ్చయింపబడిన) (ప్రధానమైనటువంటి; 
మం(త్రంబు= ఆలోచన; గోపనంబు+ఒందినన్‌= రహస్యంగా ఉంచబడితే; అఖిలకర్మములు= అన్ని పనులూ; ఫల+అవాప్తిన్‌= 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 443 


ఉద్దేశించిన ప్రయోజనాన్ని పొంది; ఒప్పున్‌= (ప్రకాశిస్తాయి; ఆర్యవినుత చరిత!= పెద్దలు (ప్రశంసించే నడవడి కలిగినవాడా! 
(ధర్మరాజా); పంగు, అంధ, జడులు (ఐనన్‌)= కుంటివారైనా, గుడ్డివారైనా, తెలివితక్కువవారైనా (బుద్దిహీనులైనా); బధిరులు+ఐనన్‌= 
చెవిటివారైనా సరే; నీ రహస్య భాషణముల+అప్పుడు= నీవు చేసే రహస్యపు సంభాషణల, ఆలోచనల సమయంలో; చేరువన్‌= నీ 
సమిపంలో; ఉనికి= ఉండటం; ఒప్పదు= మంచిది కాదు. 


తాత్పర్యం: కురువంశంలో ్రేష్టుడి వైన ధర్మరాజా! ఇక ఆడవాళ్ళ రక్షణకు ఆత్మీయు లైన ముసలివారిని నియమించుము. 
ఏ పని అయినా మంత్రులతో ఆలోచించి మాత్రమే చేయాలి. ఆ ఆలోచనం చేయటానికి రహస్యమందిరం గానీ, మేడ 
మోద బయలు ప్రదేశం గాని, మరుగులేనటువంటి అడవి ప్రదేశం గానీ తగిన ప్రదేశాలు. ఇట్టా మంత్రులతో విచారణ 
చేసి చివరకు నిశ్చయించిన అంశం మాత్రం రహస్యంగా ఉంచాలి. రాజ నిర్ణయం గోప్యంగా ఉంటేనే అనుకొన్న 
ఫలితాన్నిస్తుంది. మంత్రులు చారులు మొదలైన వారితో రహస్యాలు మాటాడేటప్పుడు కుంటివారైనా, గుడ్డివారైనా, 
తెలివితక్కువవారైనా చివరకు చెవిటివారైనా సరే ఎవరినీ దగ్గరకు రానీయకుము. 


క _ విను మంత్ర భేదనమున వ । చ్చిన కీడున కనఘ! శాంతి సేయు టరిది గా 

వున మంత్రులతో మంత్రా । వన నియమం బూంది చెప్పవలయుం జుమ్మో! 59 
ప్రతిపదార్థం: అనఘ != పాప రహితుడా! (ధర్మరాజా)! విను= వినవలసింది; మం(త్ర భేదనమునన్‌= రహస్యంగా ఉండవలసిన 
ఆలోచన (రాజు నిర్ణయం) బయటపడితే; వచ్చిన కీడునకున్‌= కలిగే అపకారానికి; శాంతి+చేయుట= (ప్రతీకారం చేయటం, 
తొలగించటం; అరిది= ఏ విధంగానూ శక్యం కాదు; కావునన్‌= అందుచేత; మం(త్రులతోన్‌= నీతో ఆలోచన చేసిన మంత్రులతో; 


మం(త్ర+అవన, నియమంబు= ఆ ఆలోచనను రక్షించవలసిన కట్టుబాటును; ఊ.ది= నొక్కి (గట్టిగా); చెప్పవలయున్‌+చుమ్మా!= 
(నీవు) చెప్పాలి సుమా! 


తాత్సర్యం: అనఘుడా! రాజు చేసిన నిర్ణయాలు, ఆలోచనలు బయటకు పొక్కితే గలిగే నష్టం నివారించటం ఎవ్వరివలనా 
కాదు. అందుచేత మంత్రాన్ని గోప్యంగా ఉంచటం అనేది నియమంగా నీ మంత్రులకు నొక్కి చెప్పుము. 


సీ, వ్యవహారములు శుచు లైన విద్వాంసుల6 । దోడుగ6 గొని తీర్పు; దుష్టజనుల 
దండించునెడ వారి తప్పుల కొలందులు । మది దూంచి చూచి తన్మాత్రదండ 
మాచరింపుము; విను మాయవ్యయములు సం । క్షేపరూపంబున రేపకడలు 
దానికి మును దేవతాపూజనము భూసు । రార్హనమును జేయు మమలబుద్ధి! 


తే. ప్రొద్దు సాలంగ నెక్కినప్పుడు సమర్హ। భోజన క్రియ నిర్వహింపుము సుశీల 
ల్‌ లూ జ్‌ 
మాన్య! తదనంతరమ గంధమాల్యభూష । ణాంబరములు నిజేచ్చమై ననుభవింపు. 60 


ప్రతిపదార్థం: శుచులు= విష్కళంకులు, (నీతిమంతులు); ఐన= అయినటువంటి; విద్వాంసులన్‌= పండితులను; తోడుగన్‌= 
సహాయంగా; కొని= స్వీకరించి, వ్యవహారములు= (అప్పు పుచ్చుకోవటం మొదలైనవాటిలో 18 విధాలైన) తగవులు; తీర్పు(ము)= 
పరిష్కరించుము; దుష్టజనుల(నె)= తప్పు కలిగిన వారిని; దండించు+ఎడన్‌= శిక్షించేటప్పుడు; మదిన్‌= నీ మనస్సులో; వారి 
తప్పుల కొలందులు= వారు చేసిన తప్పులయొక్క పరిమాణం (ఎంతటి తప్పో); తూంచి= గణించి (తూకం వేసి); చూచి= దాన్ని 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


జాగ్రత్తగా పరిశీలించి; తద్‌ - మాత్ర దండము= ఆ తప్పుయొక్క పరిమాణానికి తగినంత శిక్ష మాత్రమే; ఆచరింపుము= 
విధించుము; అమలబుద్ధి!= కల్మషం లేని బుద్ది కలవాడా! ధర్మరాజా!; వినుము= వినవలసింది; రేపకడలు= (ప్రాతః కాలాలలో; 
సంక్షేపరూపంబునన్‌= సంగ్రహంగా; ఆయవ్యయములు= ఆదాయమూ, ఖర్చూ (చూచుకొమ్ము); దానికిన= ఆయవ్యయాలు 
చూడటానికి; ప్రాతఃకాలానికి; మును= ముందుగా; దేవతా పూజనము(న్‌)= ఇష్టదైవాలను అర్భించటమూ; భూసుర+అర్భనమును= 
బ్రాహ్మణులను పూజించటమూ; చేయుము= చేయవలసింది; చాలంగన్‌= మిక్కిలిగా; ప్రొద్దు= సూర్యుడు; - ఎక్కినపుడు= పైకి 
వచ్చినపుడు (బాగా పొద్దెక్కింతర్వాత); సమ్‌ అర్హ భోజనక్రియ= రాజుల కుచితమైనటువంటి భోజనకార్యాన్ని; నిర్వహింపుము= 
చేయవలసింది; సుశీల మాన్య!= మంచి స్వభావం చేత గౌరవించదగిన వాడా! ధర్మరాజా!) తద్‌+అనంతరము+అ= ఆ తర్వాతనే; 
నిజ+ఇచ్చమైన్‌= స్వేచ్చగా (నీ ఇష్టం వచ్చినట్టుగా); గంధ, మాల్య, భూషణ, అంబరములు= చందనాది గంధాలూ, పూలూ, 


ఆభరణాలూ, వ(స్తాలూ మొదలైన సౌఖ్యాలను; అనుభవింపు(ము)= పొందవలసింది. 


తాత్సర్యం: శుచులూ, శా(స్రజ్ఞాలూ అయిన వారి సహాయంతో తగవులు పరిష్కరించుము. తప్పు చేసిన వారిని 
శిక్షించేటప్పుడు వారు చేసిన తప్పు ఎంతటిదో జాగ్రత్తగా లెక్కించి దానికి తగినంతటి శిక్ష మాత్రమే విధించుము. 
ఉదయం వేళలలో జమాఖర్చులు సంగ్రహంగా చూచుకోవాలి. అంతకు ముందే తెల్లవారటానికి పూర్వమే దేవతార్భనమూ, 
బ్రాహ్మణార్చనమూ చేయాలి. బాగా పొద్దెక్కినతర్యాత భోజనం చేయాలి. ఆ తర్వాతనే అలంకారాలు మొదలైన 
సుఖాలను పొందాలి. 


క. కొలు విమ్ము మాపుకడ యో । ధుల కెల్లను; సంధ్య వడ్డ దూతలనుం జా 
రుల సంభావింపుము; రా । త్రుల( గాంతాభోగతత్పరు(డ వగుము నృపా! 61 


ప్రతిపదార్థం: నృపా!= (ధర్మ) రాజా!; యోధులకున్‌+ఎల్లను= యుద్దం చేసే వారికి, (వీరభటులకు) అందరికీ; మాపుకడన్‌= 
సాయం సమయంలో; కొలువు+ఇమ్ము= కలుసుకొమ్ము; సంధ్య-వడ్డన్‌= సంజ పడిన తర్వాత; దూతలనున్‌= దూతలనూ; 
చారుల(న్‌)= వేగులనూ; సంభావింపుము= (గౌరవించుము) కలుసుకొమ్ము; రాత్రులన్‌= రాత్రివేళలలో; కాంతా, భోగతత్పరుం 
డవు, అగుము= '్రీలతో సుఖాన్ని పొందుము. 

తాత్సర్యం: ధర్మరాజా! సాయం సమయంలో వీరులకు నిన్ను సేవించే అవకాశం ఇమ్ము. సంజ పడినతర్వాత దూతలనూ, 
వేగుల వాళ్ళనీ కలిసికొమ్ము. స్త్రీ సుఖాన్ని రాత్రి సమయంలో పొందుము. 


తే. _ ఏమి క్రొత్తగంబుట్టిన నించు కేని।; నలసుండవు గాక దాని నీ వరసి తీర్పు; 
మిది దెజింగుగ నే ప్రొద్దు నింతవట్టు । నర్హములు కౌరవక్షితిపాగ్రగణ్య! 62 
ప్రతిపదార్థం: కౌరవ, +క్షితిప+అ(గ్రగణ్య= కురువంశపురాజులలో మొదట లెక్కించదగినవాడా, (శ్రేష్టుడా), (ధర్మరాజు)!; క్రొత్తగన్‌= 


వింతగా; ఏమి పుట్టినన్‌= ఏమి జరిగినప్పటికీ; ఇంచుక+ఏనిన్‌= కొంచెం కూడా; అలసుండవు= సోమరివి; కాక= కాకుండా; 
దానిన్‌= ఆ అంశాన్ని; నీవు= నీవు (స్వయంగా); అరసి= విచారించి; తీర్పుము= పరిష్కరించుము; ఇది+తెజంగుగన్‌= ఈ 


విధంగా; ఇంతవట్టు= ఈ చెప్పిన, పనులన్నీ; ఏ ప్రొద్దున్‌= నిత్యమూ; అర్హములు= చేయదగినవి. 

తాత్సర్యం: కౌరవ రాజులలో (్రేష్టుడా! ఎంతటి దైనా వింత సంఘటన ఏర్పడితే బద్దకించక ఏ సమయంలో నైనా సరే 
వెంటనే దానిని గురించి విచారణ చేసి పరిష్కారం చేయుము. ఈ విధంగా ఆయావేళలలో ఆయా పనులు ప్రతిరోజూ 
తప్పకుండా ఆచరిస్తూ ఉండుము. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 445 


క. న్యాయంబుతోడ వివిధో । పాయంబుల నరముల నుపార్టింపుము భూ 

నాయక రాజ్య విఘాతము । సేయు జనుల నెటి(గి చంప. జెటుపన వలయున్‌. 63 
ప్రతిపదార్థం: భూనాయక!= (ధర్మ) రాజా!; అర్జములన్‌= అనేకవిధాలైన సంపదలను; వివిధ ఉపాయంబులన్‌= రకరకాల 
మార్గాలలో; న్యాయంబుతోడన్‌= ధర్మమార్గంలో; ఉపార్జింపుము= సంపాదించుము; రాజ్యవిఘాతము= (ప్రభుత్వానికి అడ్డంకులు 
చేసే; జనులన్‌= కలిగించే వారిని; ఎణి(గి= తెలిసికొని; చంపన్‌= చంపటమో, చెఖుపన్‌+అ= చెడగొట్టటమో; తప్పక వలయున్‌= 
అవసరం. 
తాత్సర్యం: రాజా! పలువిధాలైన మార్గాలలో సంపదలను న్యాయంగా సంపాదించుము. ప్రభుత్వానికి అంతరాయం 
కలిగించే వారిని కనుగొని వారిని చంపివేయటమో లేదా వారి ప్రయత్నాలను నిర్మూలించటమో, తప్పనిసరిగా చేయాలి. 


క. పనులయెడ మేలు గాంచిన | మనుగడ యగ్గలము చేసి మన్నింపుము రా 

జనయజ్ఞ! భృత్యకోటిం । గొనియాడుము సే(తపేరు క్రుచ్చి కొలువునన్‌. 64 
ప్రతిపదార్థం: రాజనయజ్ఞ!= రాజధర్మం(నీతి) తెలిసినవాడా! (ధర్మరాజా); పనుల+ఎడన్‌= రాజకార్యాలలో; మేలు= నేర్పును; 
కాంచినన్‌= చూస్తే (చూపించిన అటువంటి భృత్యుల); మనుగడ= జీవనం; అగ్గలము చేసి= ఉన్నతంగా ఏర్పాటు చేసి; 
మన్నింపుము= వారిని గౌరవించుము; కొలువునన్‌= సభలో; చేయ= భృత్యులు నేర్పుగా చేసిన ఆ పనిని; పేరు= వారి పేరూ; 
క్రుచ్చి= పేర్కొని; భృత్యకోటిన్‌= ఆసేవకులను; కొనియాడుము= ప్రశంసించుము. 


తాత్సర్యం: రాజనీతిజ్ఞుడి వైన ధర్మరాజా! రాజకార్యాలలో తమనేర్సును ప్రదర్శించిన భృత్యకోటికి, వారి బ్రతుకు 
ఉన్నతంగా నడిచేటట్టుగా వారిని సత్కరించుము. వారు చేసిన పనులూ, వారిపేరూ సభలో ప్రత్యేకంగా ప్రస్తావించి 
'ప్రశంసించుము. 


క. నీ వలనను భక్తిస్నే। హావేశము గలిగి శూరు(డై యలజడికిం 

దా విసువని సత్కులజుం । గావింపుము సైన్యవిభునిగా( గురుముఖ్యా! 65 
ప్రతిపదార్థం: కురుముఖ్యా!= కురువంశంలో |ప్రధానుడా! (ధర్మరాజా!); నీవలనను= నీపై; భక్తి, స్నేహ, ఆవేశము= సేవాభావమూ, 
ప్రేమా, ఆధిక్యం; కలిగి= ఉండి; శూరు(డు+ఐ= పరాక్రమవంతుడై; తాన్‌= తాను (స్వయంగా); అలజడికిన్‌= ఆపద (కష్టం)లో; 
విసువని= నిర్వేదం (విరక్తి) పొందని, (వాడు ఐన); సత్‌ కులజున్‌= ఉత్తమవంశంలో పుట్టినవాడిని; సైన్యవిభునిన్‌ కాన్‌= సైన్యానికి 
నాయకుడిగా; కావింవుము= నియమించుము, 
తాత్పర్యం: కౌారవ(శ్రేష్టుడా, ధర్మరాజా! నీమీద భక్తీ ప్రేమా, అధికంగా ఉండి పరాక్రమవంతుడై, కష్టం వచ్చినా 
నిలబడ గలిగిన, ఉన్నతవంశంలో పుట్టినవాడిని సేనాపతిగా చేసికొమ్ము. 
సీ, ఆత్మరంధ్రము లించు కైనను నొరులకు । నెటు(గ రాకుండ(గ మజువు సేయు 

మన్య రంధ్రంబుల నారసి కనుము; శ । త్రుల కడ బుద్దియు బలుపు గలుగు 

వారల నెటింది భూవర! యొక్కమై నీగి । మన్నన నెఅపి తన్మానసములు 

నీ యెడ నార్హంబులై యుండ6 జేయుము । చేరువనృపులకు వైరబంధ 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మెట్లుగలుగుదాని నేమటకుండుము । వారి యవుల నున్నవారు మిత్రు 
లగుదు రెల్ల భంగి నధిప! యుదాసీను । లట సమిపవర్తు లైన విభులు. 66 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; ఆత్మరంధ్రములు= నీలోపాలను (తప్పులను); ఒరులకున్‌= ఇతరులకు; ఇంచుక+ఐనను= 
కొంచెమైనా; ఎటు(గన్‌ రాక ఉండంగన్‌= తెలియటానికి అవకాశం ఈయకుండా; మణువు చేయుము= రహస్యంగా ఉంచుము; 
అన్యరం(ధ్రంబులన్‌= ఇతరుల తప్పులను; అరసి= నిశితంగా పరిశీలించి; కనుము= (గ్రహించుము; శత్రువులకడన్‌= శత్రువుల 
వద్ద; బుద్దియున్‌= వివేకమూ; బలుపున్‌= శక్తి కలుగువారలన్‌= ఉన్న వ్యక్తులనే; ఎజింగి= తెలిసికొని; ఒక్కమైన్‌= అధికంగా; 
ఈగి= దానమూ; మన్నన= గౌరవమూ (సాయం); నెజపి= చూపి; తద్‌+మానసములు= వారి మనస్సులు; నీ+ఎడన్‌= నీ మోద; 
ఆర్రంబులు+ఐ= అనుకూల్యం కలిగి; ఉండన్‌ చేయుము= ఉండేటట్టు చేసికొమ్ము; అధిప!= ఓ రాజా!) చేరువనృపులకున్‌= నీకు 
దగ్గరి రాజులకు; వైరబంధము= శత్రుత్వం; ఎట్టు= ఏవిధంగా నైనా; కలుగున్‌= కలుగుతుందో; దానిన్‌= ఆ అంశాన్ని; ఏమణక 
ఉండుము= ఏమరుపాటు లేకుండా (అప్రమత్తంగా) ఉండుము; వారి+అవులన్‌= వారికి తరువాతగా; ఉన్నవారు= ఉన్నరాజులు; 
ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగానూ; మిత్రులు అగుదురు= నీకు స్నేహితులు అవుతారు; అటన్‌= వారికి; సమోపవర్తులు+ఐన= 


చేరువలో ఉన్న; విభులు= రాజులు; ఉదాసీనులు= నీ విషయంలో తటస్టులు, అని (గ్రహించుము. 


తాత్సర్యం: రాజా! నీ తప్పులు కొంచెం కూడా ఇతరులకు తెలియకుండా దాచిపెట్టుము. ఇతరుల దోషాలు మాత్రం 
జాగ్రత్తగా తెలిసికొమ్ము. శత్రువులవద్ద ఉన్నవాళ్ళలో బుద్దిమంతులూ, శక్తిమంతులూ అయిన వ్యక్తులను దానాదులతో 
సత్కరించి, వాళ్ళ మనసులు నీ వైపు తిప్పుకొమ్ము. నీరాజ్యానికి సమీపంలో ఉండే రాజులకు నీతో వైరం కలుగుతుంది. 
కాబట్టి ఆ విషయంలో జా(గ్రత్తగా అప్రమత్తుడివై ఉండుము. వారికి తర్వాత రాజ్యం పాలించుకొనే వాళ్లు నీకు 
మిత్రులవుతారు. ఆ తర్వాత ఉండే రాజ్యపాలకులు నీవిషయంలో ఉదాసీనంగా ఉంటారని (గ్రహించుము. 


క వీరుల సప్తాంగంబులు । నారసికొని యునికి కార్య మవనీశ! సద్భ 

క్వారబలుC డైన నృపుతో । గారవమున సంధి సేయగావలయు( దగన్‌. 67 
ప్రతిపదార్థం: అవనీ+-ఈశ!= రాజా!; వీరులన్‌= (పైన చెప్పిన) పొరుగురాజులను; సప్త+అంగంబులు= రాజ్యానికి సంబంధించిన 
(స్వామి) అమాత్యాది అంగములు ఏడింటినీ; ఆరసికొని= మెలకువతో (గ్రహిస్తూ; ఉనికి= ఉండటం; కార్యము= (రాజుకు) 
కర్తవ్యం; సదృక్‌ సార బలుండు= తనతో సాటి వచ్చేటంతటి గట్టి పరాక్రమం కలిగినవాడు; ఐన= అయినటువంటి; నృపుతోన్‌= 
పొరుగురాజుతో; తగన్‌= తగువిధంగా; గారవమునన్‌= మన్ననతో; సంధి= శాంతి; ఒడంబడిక; చేయంగాన్‌ వలయున్‌= చేసికొనాలి. 
తాత్సర్యం: రాజా! శత్రువులూ, మి(త్రులూ, ఉదాసీనులూ అని మూడు విధాలుగా ఉన్న పొరుగురాజులనూ, (శాంతి 
6,107) (స్వామి) అమాత్య, జానపద, దుర్గ, బలాదిరూపమైన రాజ్యం సప్తాంగాలనూ, రాజు అప్రమత్తంగా గమనిస్తూ 
ఉండాలి. తనతో సమానమైన బలం కలిగిన రాజుతో తగువిధంగా అతడిని గౌరవించి సంధి చేసికొనాలి. 
తే. దైవమానుష బలములు దథింగి యుండు । నెవ్వనికి నెప్పు దప్పుడ యెసక మెసంగ 

వైర మతనితో( బాటింపవలయు. జెబుచు । టప్పనము గొను టర్పత్వ మరసి నడపు. 68 


ప్రతిపదార్థం: ఎవ్వనికిన్‌ = ఏ (శత్రు) రాజుకు; ఎప్పుడు= ఏ సమయంలో; దైవమానుషబలములు= దైవబలమూ, మానుషబలమూ, 
అతడి స్వబలమూ; తటీంగి+ఉండున్‌= తక్కువగా ఉంటాయో; అతనితోన్‌= ఆ రాజుతో; అప్పుడు+అ= ఆ సమయంలోనే, 


ఆశ్రనువాసపర్వము : ప్రథమాశ్వాసము 447 
వెంటనే; ఎసకము= పెంపు; ఎసంగన్‌= ఒప్పుతుండగా; వైరము= శత్రుత్వాన్ని; పాటింపన్‌వలయున్‌= ఆచరించాలి; అర్హత్వము= 
అతడి అర్హతను; అరసి= గమనించి; చెఖుచుట= నాశనం చేయటమో; లేదా; అప్పనము= కానుకలు (కప్పం); కొనుట= 
స్వీకరించటమో; నడపు(ము)= చేయవలసింది. 


తాత్సర్యం: ఎవడికి, తన బలమూ, దైవబలమూ, రెండూ ఏ సమయంలో తక్కువగా ఉంటాయో వాడితోనే ఆ 
సమయంలోనే శత్రుత్వాన్ని అనుసరించాలి. జొచిత్యాన్ని బట్టి ఆ శత్రురాజును నిర్మూలించడమో లేకుంటే సామంతుడుగా 
ఉంచి కప్పం పుచ్చుకొనటమో చేయాలి. 


క్ర నడపునం గోల్పుచ్చంగ నగు । నెడయు విడిసి యుండి చెబుచు నిక్కయు నీ వే 
ర్పడం గను(గొని యం దర్హను । నడపుము; నిజసైన్య రక్షణము వలయు. జుమా! 69 


ప్రతిపదార్థం: నడపునన్‌= సైన్యాన్ని నడిపించటం ద్వారా; కోల్‌ పుచ్చంగన్‌= చెడగొట్టటానికి (నిర్మూలించడానికి); అగు+ఎడయున్‌= 
వీలైన స్థానమూ; విడిది+ఉండి= సైన్యం విడిది చేసికొని; చెటుచు+ఇక్కయున్‌= శత్రువును నశింపజేసే స్థానమూ; ఏర్పడన్‌= 
స్పష్టంగా; నీవు= నీవు (స్వయంగా); కనుగొని= తెలిసికొని, అందున్‌= ఆ రెండింటిలో; అర్హము= ఉచితమైన పనిని; నడపుము= 
చేయవలసింది; నిజ సైన్య రక్షణము= స్వసైన్యం నాశనం కాకుండా కాపాడుకొనటం; వలయున్‌+*చుమో= అవసరం సుమా! 


తాత్సర్యం: సైన్యాన్ని నడిపి (దండెత్తి), శత్రువును నిర్మూలించాలో, లేకపోతే సైన్యాన్ని విడిది చేసి రాజ్యం చుట్టూ 
నిలిపి రాజ్యాన్ని దిగ్బంధం చేసి శత్రువులను నిర్మూలించాలో - ఈ రెండింటిలో ఏ మార్గం తగినదో నీవే ఆలోచించి 
అది అనుసరించుము. నీ సైన్యాన్ని తప్పకుండా రక్షించుకొనాలి సుమా! 


విశేషం: విదేశీ రాజనీతిలో షడ్లుణాలలో 'యానం'” అనేది సంధి - ఆసనం - విగ్రహం - యానం - అనీ ఇదొక (క్రమంలో 


నిరూపితం. శత్రు నిర్మూలనం అవసరంకాని సమయంలో సైన్యప్రయోగం అవసరమైతేనే చేయాలని సారాంశం. 


క. ప్రెగడల మనసులు విరసము । లగుగతి నడచు రిపురాజ్య మరసి విభిన్నం 
బుగంజేసి కలచి పైకొని | జగతీవర! కొనంగవలయు సౌకర్యమునన్‌. 70 


ప్రతిపదార్థం: జగతీవర!= (ధర్మ) రాజా! పైగడల= అమాత్యుల యొక్క; మనసులు= హృదయాలు; విరసములు= ఇష్టం లేనివి 
((ప్రతికూలములు); అగుగతిన్‌= అయ్యే విధంగా; నడచు= సాగుతున్న; రిపురాజ్యము= శ్యత్రురాజ్యాన్ని; అరసి= కనుగొని; 
విభిన్నంబుగన్‌+చేసి= చెదరగొట్టి; కలంచి= క్షోభింపజేసి; పైకొని= దండెత్తి; సౌకర్యమునన్‌= తేలికగా; కొనంగన్‌వలయున్‌= స్వీకరించాలి. 


తాత్పర్యం: రాజా! మంత్రులు రాజుకు (ప్రతికూలంగా ఉండి, సాగుతున్న శత్రురాజ్యాన్ని, చెదరగొట్టి (విడదీసి) 
వ్యాకుల పెట్టి, ఆ తర్వాత ఒక్కసారిగా మోదబడి (దండెత్తి (ఆ రాజ్యాన్ని) తేలికగా సాధించాలి. 


ఆ. _ బలము లెసంగ దైవబలమును గలిగి లో । గుట్టు చేటు లేనియట్టి నృపతి 
వలన మత్సరంబు వల; దాశ్రయంబు చం | దంబు పొందు వడయ(C దగు నృపాల! 71 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నృపాల!= (ధర్మ) రాజా!; బలము= (రథగజాదిగా) సైనికబలం; ఎస(గన్‌= ఎక్కువగా ఉండగా; దైవబలమును= 
అదృష్టశక్తి కూడా; కలిగి= ఉండి; లో గుట్టు= ఆంతరంగికాలైన రహస్యాలకు; చేటు= కీడు (వెల్లడి కావటం); లేని+ అట్టినృపతి 
వలనన్‌= లేనటువంటి రాజు విషయంలో; మత్సరంబు= విరోధం; వలదు= వద్దు; ఆశ్రయంబు చందంబు= అటువంటి వాడిని 
ఆశ్రయించే మార్గమే; (లేదా) పొందు= స్నేహమో (సంధి); పడయన్‌+తగున్‌= అనుసరించటం ఉచితం. 


తాత్సర్యం: మానుష బలం ఉండీ, దానికి తోడు దైవబలం కూడా ఉండి స్వీయ రహస్యాలు వెల్లడి కాకుండా మరుగు 
చేయగలిగిన రాజుతో విరోధం పనికిరాదు. అతడిని అనుసరించి ఉండటమో, లేదా, సంధి (స్నేహం) చేసికొనటమో 
యుకం. 


ధృతరాష్టు(డు ధర్మరాజునకు శత్రురాజుల జయించు తెజంగు చెప్పుట (సం.15-12-6) 


ఆ. కుడువనిచ్చు తజియు. గురువర! కక్కించు | నవసరంబు నెటి(గి యరినృపాలు 
నీవు ధీరవృత్తి నిడు. ద్రాట( బోనిమ్ము। క్రమ్ము కపిల యనంగ గ్రమ్మి చెపు? 72 


ప్రతిపదార్థం: కురువర!= కురువంశంలో శ్రేష్టుడా! ధర్మరాజా! నీవు= నీవు; అరినృపాలున్‌= శత్రురాజును; కుడువన్‌+ఇచ్చు; 
తజీయున్‌= తిన నివ్వదగిన సమయమూ; కక్కించు+అవసరంబున్‌= తిన్న దాన్ని కక్కించవలసిన సమయమూ; ఎటింగి= 
గ్రహించి; కపిల అనంగన్‌= పుల్హావు వలె; (శత్రురాజును) నిడు6ద్రాటన్‌= పొడుగైన తాడుతో; కట్టిపోన్‌-ఇమ్ము= విడిచిపెట్టుము; 
క్రమ్ము= (ఆక్రమించుము)లో బజుచుకొమ్ము; |క్రమ్మి= ఆ(క్రమించుకొన్నపుడు; చెజపు= రాపిడి పెట్టుము. 


తాత్పర్యం: కురు శ్రేష్టుడా! తిన నివ్వదగిన సమయం ఏదో, కక్కించవలసిన సమయం ఏదో [గ్రహించి శత్రురాజును 
పుల్లావు వలె పొడుగాటి త్రాడుతో స్వేచ్చగా విడిచిపెట్టుము. లోబరుచుకొము స్టే లోబరుచుకొన్నపుడు ఆ శత్రురాజువలన 
లాభాలు జాగ్రత్తగా పిండుకొమ్ము. 


విశేషం: అలం: ఉపమ. 'కపిలి తో ఉపమానం. ఆవు కట్టుత్రాడు చేతిలో ఉంచుకొనాలి. అపు డా తాడు ఎంత నిడుపైనా దాన్ని 
విడిచిపెట్టడం కట్టివేయడం అనేది తన ఇచ్చ ననుసరించి ఉంటుంది. (త్రాడు ఎంత నిడుపైనా, కుడవనివ్వదగినంత దాకానే 
విడిచిపెట్టడం కాబట్టి దాని ఇచ్చ కట్టు(త్రాడు పట్టుకున్నవాడి స్వేచ్చకు లోబడే ఉంటుంది. శత్రురాజు (నిడుత్రాటి బంధనంలో) 
తనకు లోబడి ఉన్నంత కాలం తన రాజ్యాన్ని అనుభవింపనీయవచ్చును. 'కక్కించు అవసరం' (క్రొత్తగా తినడం కాదు. అంతకు 
ముందు తినిఉన్నది కూడా లాక్కోవడం. అవసరమైతే అదీ చేయాలి. 'చెణవు' అనే ముద్రితపాతం కంటె 'చెజుము అనే 
వ్రాతప్రతుల పాఠంలో జౌచిత్యం కనబడుతున్నది. 'చెజవు అంటే నశింప జేయడం. అరినృపాలుడు కాబట్టి కక్కించవలసిన 
అవసరం వస్తే వాడిని కమ్ముకొని శత్రువును నిర్మూలించుము అని అర్థంలో చెజవు అనే పాఠం అన్వయిస్తుంది. కాని శత్రురాజుకు 
కపిలి తో పోలిక. ('నిడు(ద్రాటి బంధించి ఉంచాలి గదా) కాబట్టి 'కపిలిను చెజచడం సరికాదు. 'కక్కించు నవరసంబు” 
అన్నపుడు కూడా కపిల పరంగా పాలు పిదుకుకోవటమే. శత్రురాజు సైన్యాది బలాలను స్వాధీనపరచుకొనటం. (ఇది శత్రురాజుకు 
చెబుపే) రాజును చంపే పని లేదు. ఇది ఎంతదూరం యథేచ్చగా వెళ్ళి మేయదగినంత మేయనిస్తే అవసరమైనపుడు దాని 
నుండి ఫలితాన్ని (పాలు), అధికంగా పిండుకొనవచ్చును. అట్టా పిండుకొనాలంటే 'చెజటుము” అంటే గంగడోలు వగైరా అవయవాలు 
రుద్ది (చెటుము= జూచు) పరవశింప జేసి ప్రయోజనాన్ని పొందాలి అనే అర్ధం సాధించడంలో 'చెజవు” అనే ముద్రిత పాఠంకంటె 
కూడా 'చెఖుము' అనే వ్రాతప్రతులలోని పాఠమే అర్థవంతంగా ఉంటుంది. కపిల అంటే పసుపు నిండిన తెలుపు - బంగారు 
రంగులో ఉన్న ఆవు 'కపిల వైశిష్ట్యం కూడా ప్రయోజనంలోనే దానికి చెరుపు చేయటం అభీష్టం కాదు కదా. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 449 


(ఈక 


ఉత్సాహ శక్తియు నుర్వీశ మంత్రశ । క్రియు. బ్రభుశక్తియుం గెలనివాని 

కిని నీకు నిట్టివి యని తారతమ్యముల్‌ । వెరవున బరికించి వేర మెత్త । 

వలయుట నెటిగల్లి పలుకక యుండంగ(। దగుట యూహించు టుత్తమ విధంబు ; 
మూలబలంబును మొత్తాలవారును । మిత్రబలంబును శత్రుబలము. 


ఆ. గాననంబు బలము౦గై జీతగాంద్రును । నైనయట్టిబలము లాటు నరసి 
యుచితకాల దేశ యుక్తంబులుగ6 బన్ని। కొనంగ వలయు వాని కొలందు లెటింగి. 73 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ!= రాజూ]; కెలనివానికిన్‌= నీ పొరుగు (శత్రు) రాజుకూ; నీకున్‌= నీకూ; ఉత్సాహశక్తియున్‌= ఉత్సాహమనే 
శక్తి మంత్రశక్తియున్‌= (ఆలోచన) మంత్ర శక్తీ; ప్రభు, శక్తియున్‌= ప్రభు (అధికారం) శక్తి; ఇట్టివి అని= ఈ ప్రకారంగా ఉన్నాయి 
అని; తారతమ్యముల్‌= తక్కువ ఎక్కువలు; వెరవునన్‌= ఉపాయంతో; పరికించి= పరిశీలించిన తర్వాతే; నేరము= విరోధం; 
ఎత్తవలయుట= అనుసరించాల్సి రావటమూ; నెటి, కల్గి= పౌరుషం కలిగి కూడా; పలుకక+ఉండంగన్‌+తగుట= మాటాడకుండా 
ఊరుకోవటమూ; ఊహించుట= (ఏది ఉచితమో ఆలోచించి) నిర్ణయించుకొనటం; ఉత్తమవిధంబు= (శ్రేష్టమైన పద్దతి; 
మూలబలంబును= 1. ప్రధాన సేనా, మొత్తాలవారునూ= 2. శ్రేణీబలమూ మి(త్రబలంబును= 3.స్నేహితులైన రాజులవలన 
లభించే సైన్యమూ; శత్రుబలమున్‌= 4. శత్రువుల నుండి లభించిన సైన్యమూ; కాననంబు బలమున్‌= 5. కిరాతులు మొదలైన 
అడవి వీరుల సైన్యమూ; కై జీత గాండ్రును= 6. తాత్కాలిక ప్రయోజనం కొరకు భృతితో నియమించబడిన సైన్యమూ; ఐన అట్టి 
బలములు ఆజున్‌= అయినటువంటి ఆరు విధాలైన సైన్యాలను; అరసి= గమనించి; వాని కొలందులు= ఆ ఆరు విధాలైన 
సైన్యాల పరిమాణాన్ని; ఎజింగి= తెలిసికొని; ఉచిత కాల దేశ యుక్తంబులుగన్‌= ఆయాకాలాలకూ, (ప్రాంతాలకూ, తగిన విధంగా 
ఉండేటట్టుగా; పన్ని కొనంగన్‌వలయున్‌= సిద్దం చేసికొని ఉంచుకొనాలి. 


తాత్సర్యం: రాజా! నీకూ నీ పొరుగు (శత్రు) రాజుకూ ఉత్సాహ మంత్ర, ప్రభుశక్తులలోని తక్కువయెక్కువలు 
జా(గ్రత్తగా తెలిసికొని, దండెత్తాలనుకొన్నపుడు మూలశ్రేణి, మిత్ర, శత్రు, కానన, భృత్యశ్రేణులు - అనే షడ్పలాలనూ, 
పరిశీలించి దేశ, కాలాలకు తగిన విధంగా వ్యూహం ఏర్పాటు చేసికొనాలి. 


విశేషం: యుద్దానికి తలపడే ముందు రాజు శక్తి త్రయాన్ని అంచనా వేసికొనాలి. ఉద్యమించే శక్తి పనిలో పూనుకోవాలనే కోర్కె 
ఉత్సాహశక్తి సఫలమయ్యే విధంగా ఆలోచన చేయగలిగిఉండటం మంత్రశక్తి తన ఆలోచనలను; ప్రయత్నాన్ని అమలు చేయగలిగిన 
అధికారం - (ప్రభుశక్తి కోశ సైన్యాలు (ప్రభుశక్తికి చెందుతాయి. కెలనివాని శక్తి తెలిసికొనటం కష్టం కాబట్టి 'వెరవున' - ఉపాయంతో, 
ఎట్లాగో మార్గం చేసికొని ఎదుటివారి బలం (గ్రహించాలి. తనకంటె పొరుగువాడికే శక్తి అధికం అయితే మాటాడకుండా ఊరుకొనటమే 
ఉత్తమం. తర్వాత ఆరు విధాలైన బలాలను సంసిద్దం చేసికొని యుద్దానికి దిగాలి. 'మౌల్య భృత్య సుహృద్చేణీ ద్విష దాటవికం 
బలమ్‌” రఘు- (4.26 మల్లినాథవ్యాఖ్య) సైన్యానికి కోశం మూలం, మూల బలం అంటే ధనబలం (నీలకంధీయ) అర్థం. మూల 
బలం -(మౌల్యం) (ప్రధానసీన= వంశపారంపర్యంగా రాజసేవలో కొనసాగివస్తున్న సైన్యం - మూలబలం, మొత్తాలరు అంటే 
శ్రేణీబలం. కొంతమందిని కూర్చుకొని సైనికులవలె తీర్చి వారికి ఒకడు నాయకత్వం వహిస్తుంటాడు. ఇట్లా కొంతమంది సైనికుల 
సమూహాలకు నాయకులైన వారిద్వారా ఉపయోగించే బలం డ్రేణీ బలం. వారే మొత్తాలవారు. మిత్రబలం - స్నేహితులైన రాజులు 
తనకు సహకారంగా పంపే సైన్యం (68.వ.) (సుహృద్బలం). శత్రుబలం. యుద్దంలో తన చేతిలో ఓడిపోయి సామంతులై 
ఉన్నరాజులు విధిగా పంపటంవల్ల వచ్చే సైన్యం. అవకాశం దొరికితే ఎదురు తిరిగేవాళ్ళు గాబట్టి వీళ్ళు సామంతులై కప్పాలు 
కడుతున్నా శత్రువులే, (ద్విషద్భలం) కిరాతాది సైన్యం ఆటవికబలం; కైబీతగాం|(డ్రు భృత్యబలం; జీతం (కూలి) ఇచ్చి తాత్కాలికంగా 
పెట్టుకొన్న సైన్యం. ఈ ఆరు విధాలైన బలగాలను వాని కొలందులు ఎరింగి దేశ - కాల ఉచితంగా ఉపయోగించాలి”. తనకున్న 


970 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాంకి= తాకి, తగిలి; అతి+అనుపమ, వజ్ర+అభిహత, శిలా+ఆవలి పోలెన్‌=మిక్కిలి సాటిలేని వజ్రాయుధంచేత కొట్టబడిన 
రాళ్ళ సమూహంవలె; భగ్నము+అగున్‌= ముక్కలైపోతాయి. 

తాత్పర్యం: ఉన్నత భుజాలు కల ఓ అర్జునా! ఇది గాండీవం అనే ధనుస్సు. మం(త్రసహిత బాణసమూహాలు సైతం 
దీన్ని తాకి వజ్రాయుధంచేత కొట్టబడిన రాళ్ళవలె ముక్కలవుతాయి. 


విశేషం: అలం: ఉపమ. 


క. ఈ రథ మప్రతిహతము, స । మీరజవోపేతహయసమేతము; దీనిన్‌ 
భూరిబలు( డెక్కి సోముడు । ధీరుం డయి తొల్లి యెల్లదిక్కుల నొడిచెన్‌. 256 
ప్రతిపదార్థం: రథము= ఈ రథం; అప్రతిహితము=ఎదురులేనిది; సమీర, జవ+ఉపేత, హయ, సమేతము= వాయువేగంతో 


కూడుకొన్న గుర్రాలతో కూడినది; తొల్లి= పూర్వం; దీనిన్‌= దీన్ని; భూరి, బలుండు=గొప్ప బలం కలవాడు; సోము(డు= 
చంద్రుడు; ఎక్కి; ధీరుండు+అయి= ధైర్యవంతుడై; ఎల్ల, దిక్కులన్‌= అన్ని దిక్కుల్ని; ఒడిచెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: ఈ రథం ఎదురులేనిది. వాయువేగం కల గుర్రాలతో కూడుకొన్నది, పూర్వం దీన్ని మహాబలుడైన 
చం(ద్రుడుఎక్కి అన్నిదిక్కులు జయించాడు. 


క. ఈ చక్రము మధుసూదన! । నీచేత విముక్త మగుచు నీరిపుల. ద్రియా 

మాచరుల( జంపి క్రమ్మబ । నీచేతికి వచ్చు దేవనిర్మితశక్తిన్‌. 257 
ప్రతిపదార్థం: మధు, సూదన= మధువు అనే రాక్షసుడిని సంహరించినవాడా! - శ్రీకృష్ణా!; ఈ చక్రము; నీచేతన్‌= నీచే; 
విముక్తము= విడువబడినది; అగుచున్‌= అవుతూ; నీ, రిపులన్‌= నీ శత్రువులను, (త్రియామా, చరులన్‌= రాత్రులలో 
తిరిగేవాళ్ళను- రాక్షసులను; చంపి= సంహరించి; దేవ, నిర్మిత, శక్తిన్‌= దేవతలచే కూర్చబడిన శక్తిచేత; క్రమ్మజన్‌= మరల; 
నీచేతికిన్‌ వచ్చున్‌= నీచేతికి వచ్చి చేరుతుంది. 
తాత్సర్యం: శ్రీకృష్ణా! ఈ చక్రాన్ని నీవు ప్రయోగిస్తే నీ శత్రువులైన రాక్షసులను సంహరించి, దేవతలు కూర్చిన 
శక్తితో మళ్ళీ నీ చేతికి వచ్చి చేరుతుంది. 


కృష్ణార్ణును లగ్నిహోత్రునిచే ఖాండవంబు దహింసంజేయుట (సం-1-216-28) 


వ. అని తత్ర్రభావప్రకారంబు చెప్పినం గృష్టార్దునులు సంతసిల్లి, సన్నద్దు లయి రథం బెక్కి యగ్నిదేవుం జూచి 'సురాసుర 
పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు' మింక శంకింపక మాొందవదహనార్ధం బుపక్రమింపు మనిన 
నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి. 258 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; తత్‌+(ప్రభావ, ప్రకారంబు= వాటియొక్క ప్రభావవిధం; చెప్పినన్‌= చెప్పగా; కృష్ణ+-అర్జునులు= 


కృష్ణుడు, అర్జునుడు; సంతసిల్లి= సంతోషించి; సన్నద్దులు+అయి= పూనుకొని; రథంబు+ఎక్కి= రథమెక్కి; అగ్నిదేవున్‌+చూచి= 
అగ్నిదేవుణ్ణి చూచి; సుర+అసుర, పరివృతుండు+అయి= దేవ దానవులచేత చుట్టబడినవాడై; సుర, పతి= దేవేంద్రుడు; 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆయా బలగాల పరిమాణం, శత్రువుకున్న బలాల పరిమాణం - తెలిసికొని - యుద్దం జరిగే ప్రదేశాన్నీ కాలాన్నీ అనుసరించి 
షడ్భలాలలో దేన్ని ఏ పరిమాణంలో ఎట్లా వాడుకొనాలో జాగ్రత్తగా (ఎరిగి) గ్రహించి చేయాలి. 


తే. సంపదల నాపదల నొక్కచంద మగుట । వికృతి నొందుట యా బలవితతులందు. 
గాంచి యెల్లప్పుడును హితకారి యైన । బలము నెక్కుడుగా. బ్రోవు భరతముఖ్య! 74 


ప్రతిపదార్థం: ఒందుట= పొందటమూ; కాంచి= పరిశీలించి; హితకారి ఐన= (ప్రభువులకు మేలు కూర్చగలిగిన; బలమున్‌= 


బలాన్ని; ఎల్లప్పుడును= అన్నివేళలా; ఎక్కుడుగాన్‌= అధికంగా; (ప్రోవుము= (కాపాడుతూఉండు) వృద్ది చేసుకొమ్ము. 


తాత్సర్యం: భరతవంశంలో (శ్రేష్ణుడా, ధర్మరాజా! మూలబలం, మిత్రబలం మొదలుగా ఆరువిధాలైన బలాలలోనూ 
కష్ట సుఖాలలో ఒకే విధంగా నిలబడగలిగినదేదో, నిలబడలేనిదేదో (గ్రహించి రాజుకు మేలు చేసే బలగాన్ని ఎప్పుడూ 
అధికంగా పోషించుము. 


క. పరుల గెలిచి నిరయముగ । ధరణి. బ్రజం గాచువెరవు ధర్మపథమునం 
బరిపాలించిన వెలయుం । గురువర! కృపపెంపు వదలకుము ప్రజలయెడన్‌. 75 


ప్రతిపదార్థం: కురువర!= కురువంశంలో (శ్రేష్టుడివైన ధర్మరాజా!; పరులన్‌= శత్రువులను; గెలిచి= ఓడించి; ధరణిన్‌ (ప్రజన్‌= 
(ఆశత్రు రాజ్యంలోని) ప్రజలను; నిర్భయముగన్‌= భయం లేకుండే విధంగా; కాచు వెరవు= రక్షించే ఉపాయం; ధర్మపథమునన్‌= 
ధర్మమార్గంలో; పరిపాలించినన్‌= (ప్రజా సంరక్షణం చేస్తే; వెలయున్‌= (ప్రశస్త మవుతుంది; ప్రజల+ఎడన్‌= (ప్రజలమోద; కృప 
పెంపు= అధికమైన దయను; వదలకుము= విడిచిపెట్టకు. 


తాత్సర్యం: కురుశ్రేష్టుడా! శత్రురాజులను ఓడించి ఆ రాజ్యాన్ని వశం చేసికొన్న తర్వాత, ఆ శత్రురాజ్యంలోని ప్రజలు, 
నీ గురించి భయపడకుండేటట్టుగా నీవు రక్షించే విధం, ధర్మబద్ధంగా ప్రజా సంరక్షణం చేయటం వలన ఇంకా 
కీర్తించబడుతుంది. నీ ప్రజలమోద ఎప్పుడూ మిక్కిలి దయతో ఉండాలి. 


క. వినికి గలిగి రక్షించుచు । ననువున దయతోడిపాడి నాయతు లెల్లం 

గొనుచు€ దగ నేలి పొగడొం । దినరాజున కుర్వి కామధేనువ కాదే! 76 
ప్రతిపదార్థం: వనికి కలిగి= రాజ ధర్మాది వివిధ శాస్త్రాలను వినీ (తెలిసికొని); రక్షించుచున్‌= (ప్రజలను కాపాడుతూ; అనువునన్‌= 
ఉపాయంతో; దయతోడి పాడిన్‌= దయ గలిగిన నీతితో; ఆయతులు= రాబడులు; ఎల్లన్‌= అన్నీ; కొనుచున్‌= సమకూర్చుకొంటూ; 
తగన్‌= తగువిధంగా; ఏలి= రాజ్యాన్ని పాలించి; పొగడు= (ప్రశంసలను; ఒందిన రాజునకున్‌= పొందేటటువంటి రాజుకు; ఉర్వి= 
ఈ రాజ్యం; కామధేనువు+అ= కామధేనువే; కాదే!= కదా! 
తాత్పర్యం: వివిధ శాస్త్రాలు గ్రహించి, ప్రజలను, జాగ్రత్తగా కాపాడుతూ, ఉపాయంతోనూ, దయ గలిగిన పద్ధతిలోనూ, 
రాబడులను కూర్చుకొంటూ ధర్మబద్దంగా భూమిని పరిపాలించే రాజుకు ఆ రాజ్యమే కామధేను వవుతుంది. 


నిశేషం: అలం: రూపకం. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 451 


(ఈక 


ధర్మమార్గంబున ధరణి. బాలించిన । నైహిక సుఖములు నగ్గలంపుం 
బొగడును బరలోక భూరి సౌఖ్యములును । సిద్ధించు; విపుల దక్షిణలు పెట్టి 
యశ్వమేధ ప్రముఖాధ్వరంబులు పెక్కు। లాచరించుట కంటె నధిక మండ్రు 
మేదినీ ప్రజల నత్యాదరంబును గరు । ణాతిశయంబు మధ్యస్థతయును 


తే. గలిగి బిడ్డల నరసిన కరణి గాఢ । రక్షణం బొనరించుట రాజవర్య! 
వినుము తమ్ముల నీగి మన్ననల ననుది । నంబు6 గొనియాడు మానందనంబు గాంగ. 77 


ప్రతిపదార్థం: రాజవర్య!= రాజులలో శ్రేష్టుడా! (ధర్మరాజా!); వినుము= వినవలసింది; ధరణిన్‌= ఈ భూమిని; ధర్మ మార్గంబునన్‌= 
ధర్మంతో కూడిన (ధర్మబద్ధమైన) పద్దతిలో; పాలించినన్‌= రక్షిస్తే ఐహిక సుఖములున్‌= ఈ లోకానికి, సంబంధించిన సుఖాలూ; 
అగ్గలంపు పొగడును= అధికమైన (ప్రశంసలూ; పరలోక భూరి సౌఖ్యములును= స్వర్గలోకంలో మిక్కుటమైన సుఖాలూ; సిద్దించున్‌= 
లభిస్తాయి; విపుల= విస్తారంగా; దక్షిణలు పెట్టి= దక్షిణలు ఇచ్చి; మేదినీ ప్రజలన్‌= రాజ్యంలోని ప్రజలను; అతి+ఆదరంబును= 
మిక్కుటమైన వాత్సల్యమూ; కరుణా+అతిశయంబు(న్‌)= మిక్కుటమైన దయా; మధ్యస్థతయును= నిష్పక్షపాతబుద్దీ; కలిగి= 
ఉండి; బిడ్డలన్‌= కన్న బిడ్డలను; అరసిన కరణిన్‌= చూసుకునే విధంగా; గాఢ-రక్షణంబు= దృఢమైన రక్షణం; ఒనరించుట= 
చేయటం; అశ్వమేధ, ప్రముఖ+అధ్వరంబులు= అశ్వమేధం మొదలైన యాగాలు; పెక్కులు= అనేకంగా; ఆచరించుట కంటెన్‌= 
చేయటం కంటె; అధికము= ఎక్కువ; అండ్రు= అంటారు; తమ్ములన్‌= నీ సోదరులను; ఆనందనంబు కాంగన్‌= సంతోషం 
కలిగేటట్టుగా; ఈగి- మన్ననలన్‌= దానమూ, సమ్మానాలతో; అనుదినంబున్‌= (ప్రతీరోజూ; కొనియాడుము= (ప్రశంస చేస్తూ 


ఉండుము. 


తాత్సర్యం: రాజక్రేష్టుడా! రాజ్యాన్ని ధర్మమార్గంలో పరిపాలిస్తే ఈ లోకంలో సుఖాలు మాత్రమే కాకుండా, పదుగురి 
చేత పొగడ్తలూ, ఊర్ల లోకంలోనూ గొప్ప సుఖాలూ కలుగుతాయి. ప్రజలను ప్రేమతో, దయతో, నిష్పక్షపాతంగా, 
కన్నబిడ్డలవలె, గట్టిగా కాపాడటం - గొప్ప దక్షిణలు ఇచ్చి అశ్వమేధం మొదలైన అనేక యజ్ఞాలు చేసిన దానికంటె 
కూడా ఎక్కువ అని అంటుంటారు. ఓ రాజా! వినుము. నీ తమ్ముళ్ళను, వాళ్ళు సంతోషించేటట్లు దానమూ, సమ్మానమూ 
చేస్తూ ప్రతిరోజూ ప్రశంసిస్తూ ఉండుము. 
చ. నరవర! రాజనీతుల జనస్తుతుందైన నదీ తనూజుండున్‌ 

హరియు. బరాశరాత్మజు(డు నాదిగ6 గల్లిన పెద్ద లెల్ల నీ 

కరయయగ? బెక్కు సెప్పిరి; మదాత్మయు నీదెస( బ్రీతి పెద్దయుం 

బొరయుట నేను గొన్ని యిటు పోలిన భంగి నెటుంగ జెప్పితిన్‌. 78 


ప్రతిపదార్థం: నరవర!= ఓ రాజా!; అరయంగన్‌= పరిశీలించి చూస్తే; జనస్తుతుడు+ఐన= (ప్రజలచేత పొగడబడేవాడు అయిన; 
నదీ తనూజుండున్‌= గంగాపుత్రుడు, భీష్ముడూ; హరియున్‌= శ్రీకృష్ణుడూ; పరాశర+ఆత్మజుండున్‌= పరాశరమహర్షి కొడుకైన 
వ్యాసుడు; ఆదిగన్‌, కల్గిన పెద్దలు= మొదలయిన పెద్దవారు; ఎల్లన్‌= అందరూ; నీకున్‌= నీకు; రాజనీతులు= రాజధర్మాలు; 
పెక్కు= చాలా (వివరంగా); చెప్పిరి= చెప్పి ఉన్నారు; మత్‌ ఆత్మయున్‌= నా మనసు కూడా; నీదెసన్‌= నీ మీదే; పెద్దయున్‌= 
మిక్కుటంగా; ప్రీతి= వాత్సల్యం; పొరయుటన్‌= పొంది ఉండటం చేత; నేనున్‌= నేను కూడా; ఇటు= ఈ విధంగా; కొన్ని= 
కొద్దిగా రాజనీతులును; పోలిన భంగిన్‌= సాధ్యమైన (చేతనైన) విధంగా; ఎణుంగన్‌, చెప్పితిన్‌= (నీకు) తెలియజెప్పాను. 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నరశ్రేష్టుడా! ఇంతకు మునుపే భీష్ముడూ, కృష్ణుడూ, వ్యాసుడూ మొదలైన పెద్దలు నీకు రాజనీతులు 
విస్తారంగా చెప్పారు. అయినా, నీ మీద ఉండే వాత్సల్యం వలన నేను కూడా ఏదో నాకు తెలిసినంత మేర కొద్దిగా 
రాజధర్మాలు చెప్పాను. 


క నిత్యవిధి సద్వివేకము। సత్యవ్రతశీల! ధర్మసారజ్ఞ! భవ 
నృత్యాకలితమ యైనను । నిత్యంబును వృద్దసేవ నిష్ట జలుపుమీ!' 79 


ప్రతిపదార్థం: సత్యవ్రతశీల!= సత్యమందే తాత్పర్యం ఉన్న నడవడి కలవాడా; ధర్మసారజ్ఞ!= ధర్మం యొక్క సారాన్ని (తత్వాన్ని) 
తెలిసినవాడా! ధర్మరాజా!; నిత్యవిధి(న్‌)= ఎల్లపుడూ, ఆచరించడంలో; సత్‌+వివేకము= (శ్రేష్టమైన రాజనీతి జ్ఞానం; 
భవత్‌+మతి+ఆకలితము+అ= నీ బుద్ధిలో ఉన్నదే; ఐనను= అయినప్పటికీ; నిత్యంబును= ఎప్పుడూ; నిష్టన్‌= (శ్రద్దతో; వృద్దసేన(న్‌)= 


పెద్దలను సేవించటం; చలుపుమీ!= చేయుమా! 


తాత్సర్యం: సత్యవ్రతం కల (ప్రవర్తన కలవాడా! ధర్మసూక్ష్మం ఎరిగినవాడా! ధర్మరాజా! ఎల్లప్పుడూ ఆచరిస్తుండటం 
వలన రాజనీతిజ్ఞానం నీకు బుద్దిస్థమే. అయినా నిత్యము (శ్రద్ధతో పెద్దలను సేవించుము. 
Gy pm ణు లు 


సీ, అన విని ధర్మజుం డంబికా పుత్రుతో | 'నాపగాసుతుండు లేం డబ్దనాభుం 
డాత్మపురంబున కరిగి; వాత్సల్యత । నీవు దక్కంగ నాకు హితము సెప్ప 
నొడయ డెవ్వ(డు? భవదుపదిష్ట పథమున । నిష్టమై నడచెద; నెమ్మనమున 
నీవు ప్రీతిని బొందు నృపముఖ్య!' నావుడు । నాతండు సంతసమంది యతని 


ఆ. “నధిప! విశ్రమింపు మధికశ్రమంబు నా । తనువునందు. జెందె' నని తగంగ€ 
బోవ జెప్పి; బాంధవావళి కభిముఖి(। డయి నిజాలయముల కరుగం బనిచి. 80 


ప్రతిపదార్థం: అనన్‌= ధృతరాష్ట్ర డీ విధంగా రాజనీతులను చెప్పగా; విని= (గ్రహించి; ధర్మజుండు= ధర్మరాజు; అంబికా 
పుత్రుతోన్‌= అంబిక కొడుకైన ధృతరాష్టుడితో (ఇట్టా అన్నాడు); నృపముఖ్య= రాజులలో (ప్రధానుడా; ఆపగా నుతు(డు= 
గంగాపుత్రుడైన భీష్ముడు; లేండు= ప్రస్తుతం లేడు (మరణించాడు); అబ్బనాభు(డు= కృష్ణుడు; ఆత్మపురంబునకున్‌= తన 
నగరానికి (ద్వారకకు); అరిగెన్‌= వెళ్ళాడు కాబట్టి; నాకున్‌= నాకు; వాత్సల్యతన్‌= ప్రేమగా; హితము= మంచిని, (కర్తవ్యాన్ని); 
చెప్పన్‌= తెలియజెప్పడానికి; నీవు= నీవు (ధృతరాష్ట్రుడు); తక్కంగన్‌= తప్ప; ఒడయండు= నాథుడు; ఎవ్వండు?= ఎవరున్నారు?) 
భవత్‌+ఉపదిష్ట, పథమునన్‌= నీవు ఉపదేశించిన మార్గంలోనే; నిష్టమైన్‌= (శ్రద్దగా (ఏకాగ్రతతో) నడచెదన్‌= నడచుకొంటాను; 
నీవు= నీవు; నెమ్మనమునన్‌= (నీ) నిండు మనస్సులో (మనసునిండా); ట్రీతిని= సంతోషం; పొందు= పొందవలసింది; నావుడున్‌= 
అని ధర్మరాజు పలుకగా; అత(డు= ఆ ధృతరాష్ట్రుడు; సంతసము= సంతోషాన్ని; అంది= పొంది; అతనిన్‌= ఆ ధర్మరాజుతో 
(ఇట్లా అన్నాడు); అధిప!= (ధర్మ) రాజా!; విశ్రమింపుము= నీ విక విశ్రాంతి తీసికొమ్ము; నా తనువునందున్‌= నా శరీరంలో; 
అధిక (శ్రమంబు= మిక్కిలి అలసట; చెందెన్‌= కలిగింది; అని= అని చెప్పి; తగంగన్‌= తగు విధంగా; పోవన్‌+చెప్పి= ధర్మరాజునకు 
వీడుకోలు పలికి; బాంధవ+ఆవళికిన్‌= తన బంధు సమూహానికి; అభిముఖుండు+అయి= ఎదురుగా ఉండి, బంధువులవైపు 
తిరిగి, వాళ్ళతో వాళ్ళని; నిజ+ఆలయములకున్‌= తమ తమ ఇండ్లకు; అరుగన్‌= వెళ్ళటానికి; పనిచి= నియోగించి; (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 453 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు చెప్పిన రాజనీతులు విన్న తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: రాజ శ్రేష్టుడా! 
ఇపుడు భీషు శడు అసలు లేడు. కృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. (ప్రేమతో హితం చెప్పగలిగిన పెద్దవాడివి నీవు తప్ప నాకు 
ఇంకెవ రున్నారు? నీవు ఉపదేశించిన మార్గంలో (శ్రద్దగా నడుస్తాను. మనసు నిండుగా సంతోషించుము.” ధర్మరాజు 
పలికిన ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. “ధర్మరాజా! ఇక విశ్రాంతి తీసికొమ్ము. నాకు కూడా 
ఒళ్ళంతా బాగా అలసిపోయింది” అని ధర్మరాజును మంచి మాటలతో ఏడుకొలిపాడు. బంధువులను వాళ్ళ ఇళ్ళకు 
పంపించాడు ధృతరాష్ట్రుడు. 
వ. తాను నభ్యంతర గృహంబున కరిగి సుఖాసీనుం డైయున్న నమ్మానవనాథుతో గాంధారి ‘దేవా! వనంబున 
కెపుడు విచ్చేయువా(డ?' వని యడిగిన, నా భూవల్లభుం డద్దేవి కిట్లనియె. 81 
ప్రతిపదార్థం: తానున్‌= తాను కూడా; అభ్యంతర గృహంబునకున్‌= లోపలి మందిరానికి; అరిగి= వెళ్ళి; సుఖ ఆసీనుండు, ఐ= 
సుఖంగా కూర్చున్న వాడై; ఉన్నన్‌= ఉండగా; ఆ+మానవ నాథుతోన్‌= ఆ (ధృతరాష్ట్ర) రాజుతో; గాంధారి= భార్య ఐన గాంధారి 


- (ఇట్టా అన్నది); దేవా= రాజా!; వనంబునకున్‌= అరణ్యానికి; ఎపుడు= ఎప్పుడు; విచ్చేయువాండవు= వస్తావు; అని అడిగినన్‌= 
అని ప్రశ్నించగా; ఆ భూవల్లభుండు= ఆ (ధృతరాష్ట్ర రాజు; అ+దేవికిన్‌= ఆ పట్టపురాణితో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= 


అన్నాడు. 
తాత్పర్యం: ధర్మరాజునూ, ఇతర బంధువులనూ అందరినీ పంపి వేసిన తరువాత ధృతరాష్ట్రుడు కూడా తన మందిరానికి 
వెళ్ళి సుఖంగా ఆసీనుడయ్యాడు. అపుడు గాంధారి, 'రాజా! అరణ్యానికి ఎప్పుడు వెళ్ళుతావు? అని అడిగింది. భార్యతో 
ధృతరాష్ట్రుడిట్లా అన్నాడు. 
క. మా తండ్రి పరాశరసుతు । చేతం బడసితి ననుజ్ఞ; శీలపరత్వో 

పేతు డగు ధర్మతనయుండు । ప్రీతి నొడంబడియె బంధుబ్బందయుతముగన్‌. 82 
ప్రతిపదార్థం: మా తండ్రి= మా తండ్రి; పరాశర సుతు చేతన్‌= వ్యాసమహర్షి చేత; అనుజ్ఞన్‌= అనుమతిని; పడసితిన్‌= 
పొందాను; శీలపరత్వ+ఉపేతుండు= నడవడియొక్క ఉత్తమధర్మంతో కూడినవాడు (మంచి నడవడి గలవాడు); అగు= అయిన; 
ధర్మ తనయుండు= ధర్మరాజు; బంధు బృంద యుతముగన్‌= చుట్టాలందరితో కలిసి; ప్రీతిన్‌= ఇష్టపూర్వకంగా; ఒడంబడియెన్‌= 
అంగీకరించాడు. 


తాత్పర్యం: మా కన్నతండ్రి వ్యాసమహర్షి నుండి ఆ(శ్రమవాసానికి అనుమతి పొందాను. నేను అరణ్యాలకు వెళ్ళటానికి 
ఉత్తమశీలుడైన ధర్మరాజు కూడా బంధువులతో సహా అంగీకరించాడు. 


ఆ. ఇంక( దడయ నేల? యింతి! వే వెడలుద । మట్లు కల్లజూద మాడి పాప 
భాగు లైన నీదు పట్టుల సుగతికి | ననుచువా(డ( దపము నతిశయమున. 83 


ప్రతిపదార్థం: ఇంతి!= ఓ వనితా!; ఇంకన్‌= ఇంకా; తడయన్‌= ఆలసించటం; ఏల?= ఎందుకు?; వే= త్వరగా; వెడలుదము= 
అడవికి బయలుదేరుదాం; అట్టు= ఆ విధంగా; కల్ల జూదము= అబద్దపు (మోసపు) జూదం; ఆడి= ఆడి; పాపభాగులు= పాపాన్ని 
పొందిన వారు; ఐన= అయినటువంటి; నీదు పట్టులన్‌= నీకొడుకులను; తపము+అతి శయమునన్‌= (నా) తపస్సు మేలిమి 
చేత; సుగతికిన్‌= మంచి ఊర్షలోక స్థితులకు; అనుచువా(డన్‌= పంపుతాను. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వనితా! ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే అడవులకు బయలుదేరుదాం. అబద్దపు జూదమాడి పాపాన్ని 
పొందిన నీ కొడుకులను, అడవులలో గొప్ప తపస్సు చేసి మంచిలోకాలకు పంపుతాను. 


విశేషం: కారణాలు ముందుగా గాంధారిచేత కూడా అనిపించింది మూలం. (ప్రశ్న మాత్రం గాంధారిది. ధృతరాష్టుడే 
సమాధానంలో కారణం చెప్పడం తెలుగులో మార్పు. 'పాపభాగులైన' అనే సందర్భంలో 'నీదుపట్టులు” నీ (గాంధారి 
కొడుకులు - అనటం గమనించదగింది. గొప్ప పనులు చేసినపుడు నా పుత్రులనీ, తప్పుడు పనులు చేసినపుడు నీ 
కొడుకు లనీ భార్యాభర్తలు వ్యవహరించడం సహజం. ఆ స్వభావానికి ఇది అనుగుణం. వార్టకదశలో ఆశ్రమవాసం 
చేయడం కులోచితం. కాని ధృతరాష్ట్రుడి అసలు ఆంతర్యం ఇక్కడ బయటికివచ్చింది. దుర్మార్గాల వలన పాపులైన 
కొడుకులకు మరణానంతరం దుర్గతులే కలిగి ఉంటాయని ధృతరాష్ట్రుడి నిశ్చయం. పైకి ఉఊర్ష్యగతులు పొందా రంటున్నా 
(25), తపస్సు చేసి కొడుకులకు సుగతులు సాధించడం కోసం అడవులకు వెళ్ళటం అని ఇక్కడ చెప్పుతున్నాడు. 
'నీదుపట్టు' లన్నా కొడుకుల మీది (పేమ నిది నిరూపిస్తుంది. మూలంలో ఈ అంశం ఇపుడు కానరాదు. 


ధృతరాష్తుండు వనవాసంబునకుం బురజనులచే ననుజ్ఞ గొనుట (సం.15-13-8) 


వ. అని పలికి యమ్మగువదిక్కు మొగం బయి ' వారికి సుగతి గల్లునట్లుగా నిప్పుడును గొన్ని పుణ్యక్రియ 
లజాతశత్రుననుమతితో నాచరించి పోదము గాక!’ యని నిశ్చయించి తనకు. దపోవనగమనంబునకై 
పారులయనుజ్ఞ గొనవలయు నని పాండవాగ్రజునకుం జిప్పం బనిచిన నతండు దగుపురజనంబుల నెల్లను 
బడి చేసి వెలార్హికొనుచు నఖిలబంధుమి త్రులునుం దానును వచ్చి ధృతరా ష్టు మందిర ద్వారపురోభాగం 
బున నిలిచె; నయ్యాంబికేయుండు గాంధారియుం దోడ రా వెడలి వారి సన్నిధికిం జని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 
శూద్ర సంకులం బైయున్న యన్నగర జన ప్రకరంబు నుద్దేశించి. 84 


ప్రతిపదార్థం: అని పలికి= ఈ విధంగా చెప్పి; ఆ+మగువదిక్కు= ఆ గాంధారివైపుగా; మొగంబు అయి= ముఖం తిప్పి; వారికిన్‌ 
= కొడుకులకు; సుగతి= ఉత్తమ లోకస్టితి; కల్లునట్టు గాన్‌= సిద్ధించే విధంగా; ఇప్పుడును= ఇప్పుడు కూడా; అజాత శృత్రు= 
ధర్మరాజు యొక్క; అనుమతితోన్‌= అంగీకారంతో; కొన్ని పుణ్యక్రియలు= (శ్రాద్ధ దానాది కర్మలు కొన్ని; ఆచరించి= చేని; 
పోదము, కాక= (తర్వాత) అడవికి వెళ్దాం; అని= అనే విధంగా; నిశ్చయించి= నిర్లయం చేసికొని; పాండవ+అ(గ్రజునకున్‌= 
పాండు కుమారులలో మొదటివాడైన ధర్మరాజుతో; తనకున్‌= ధృతరాష్ట్రుడికి; తపోవనగమనంబునకున్‌+అయి= తపస్సు 
చేసికొనడానికి, అరణ్యాలకు వెళ్ళటం కొరకు; పౌరుల అనుజ్ఞ= ప్రజలయొక్క అనుమతి; కొనవలయున్‌= పొందవలసి ఉన్నది; 
అని= అని; చెప్పన్‌+పనిచినన్‌= నివేదింపగా; అతండు= ఆ ధర్మరాజు; తగు పురజనులన్‌= అర్హులైన నగర వాసులను; ఎల్లను= 
అందరినీ; పడిచేసి= ఆజ్ఞపెట్టి; వెలార్భికొనుచున్‌= పంపుతూ; అఖిలబంధు మి(త్రులున్‌= చుట్టాలూ; స్నేహితులూ అందరూ; 
తానును= స్వయంగానూ (ధర్మరాజూ); వచ్చి= వచ్చి; ధృతరాష్ట్రు= ధృతరాష్టుడియొక్క; మందిర-ద్వార-పురస్‌+భాగంబునన్‌= 
భవనంయొక్క వాకిటిముందు; నిలిచెన్‌= నిలువబడ్డాడు; ఆ+ఆంబికేయుండు= అంబికా పుత్రుడైన ఆ ధృతరాష్ట్రుడు; 
గాంధారియున్‌= గాంధారి కూడా; తోడన్‌ రాన్‌= వెంట రాగా; వెడలి= బయలుదేరి; వారి సన్నిధికిన్‌= వాకిట ఉన్న పౌర, బంధు 
మి(త్రాదుల వద్దకు; చని= వెళ్ళి; బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, సంకులంబు+ఐన= బ్రాహ్మణులతోనూ, క్షత్రియులతోనూ, 
వైశ్యులతోనూ, హూద్రులతోనూ నిండిన; ఆ+నగర జనప్రకరంబు= ఆ నగరంలో ఉండే ప్రజలయొక్క సమూహాన్ని; ఉద్దేశించి= 
లక్ష్యం చేసికొని (వారితో) ఇట్టా అన్నాడు. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 455 


తాత్పర్యం: తర్వాత గాంధారివైపు తిరిగి 'కొడుకులకు ఊర్లలోకాలు కలిగేటట్టుగా ఇపుడు కూడా ధర్మరాజు 
అంగీకారంతో, (శాద్దాది పుణ్యకర్మలు కొన్ని చేసి తర్వాత అడవులకు పోదాం” అని నిర్ణయించాడు ధృతరాష్ట్రుడు. 
తపస్సుకై అరణ్యాలకు పోవటానికి పౌరుల అనుమతి తీసికొనా లని ధర్మరాజుకు కబురంపాడు. వెంటనే ధర్మరాజు 
రాజధానిలో ఉన్న ప్రజలలో అర్హులైన వారికి ఆజ్ఞ చేసి రప్పించాడు, బంధువులనూ, స్నేహితులనూ అందర్నీ తీసికొని 
తానూ వెళ్ళాడు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడి ముందరి వాకిటి ముందు నిలిచారు. అపుడు గాంధారి వెంట రాగా 
ధృతరాష్ట్రుడు వారి వద్దకు వచ్చి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులతో నిండి ఉన్న ఆ నగర ప్రజలతో ఇట్లా అన్నాడు. 


సీ. “కౌరవకోటియు మీరుంబెద్దయుం గాల । మనంగి పెనంగి యన్యోన్య సంభృ 
తాధిక స్నేహుల రై ప్రవర్తించితి । రనఘవర్తనులార! వినుండు నాదు 
పలుకు; వృద్ధునకు( దపశ్చరణంబున । కై వనంబున కే(గు టర్హకర్మ; 
ముచిత కృత్యంబుల యోజ మీ రెటింగిన - యదియ కా మదిముదమార మీర 


ఆ. లెల్ల నా కనుజ్ఞ యిచ్చి కానకు6 బుచ్చు(। డనుడు సర్వజనులు నశ్రు పిహెత 
దృష్టు లగుచు గద్గదిక నెలుం గెడల(గ । నార్తి దోంప నేడ్ది రధిపముఖ్య! 85 


ప్రతిపదార్థం: అనఘవర్తనులార!= పాపం లేని నడవడి కలిగిన జనులారా! కౌరవకోటియున్‌= కురువంశీయుల సమూహమూ; 
మీరున్‌= మీరూ; పెద్దయున్‌+కాలము= చాలా కాలంగా; అనంగి-పెనంగి= కలిసి మెలసి; అన్యోన్య-సంభృత+అధిక+స్నేహులరు+ఐ= 
ఒకరి మీద ఒకరికి నిండిన అధికమైన ఆదరం కలిగినవారై; (ప్రవర్తించి తిరి= వ్యవహరించారు; నాదు పలుకు= (ఇపుడు) నా మాట; 
వినుండు= వినండి; వృద్దునకున్‌= వయసు మీరినవాడికి; తపస్‌+చరణంబునకున్‌+ఐ= తపస్సు ఆచరించటం కొరకు; 
వనంబునకున్‌= అరణ్యాలకు; ఏంగుట= వెళ్ళడం; అర్హవిధము; తగిన పద్దతి; ఉచిత కృత్యంబుల ఓజ= తగిన పనుల (క్రమం; 
మీరు= మీ రందరు; ఎణి(గిన+అది+అకా= తెలిసినదే కదా; మీరలు= మీరు; ఎల్లన్‌= అందరూ; మదిన్‌= మనస్సులో; 
ముదము+ఆరన్‌= సంతోషం నిండగా; నాకున్‌= నాకు; అనుజ్ఞ= అనుమతిని; ఇచ్చి= ఇచ్చి; కానకున్‌= అరణ్యానికి; పుచ్చుండు= 
పంపండి; అనుడున్‌= ధృతరాష్ట్రుడు అట్టా అనగానే; అధిపముఖ్య!= ఓ జనమేజయ మహారాజా!; సర్వజనులు= అక్కడ ఉన్నవారు 
అందరూ; అశ్రు పిహిత దృష్టులు= కన్నీటి చేత కప్పబడిన చూపు కలిగినవారు; అగుచున్‌= అవుతూ; గద్గదికన్‌= డగ్గుత్తికచేత; 
ఎలుంగు= కంఠస్వరం; ఎడలంగన్‌= క్షీణించగా; ఆర్తి= దుఃఖం; తోంపన్‌= వ్యక్తం కాగా; ఏడ్చిరి= విలపించారు. 


తాత్పర్యం: 'పుణ్యాత్ములారా! కౌరవులూ, మీరూ చాలా కాలంగా పరస్పరం దృఢ స్నేహంతో కలిసి మెలిసి ఉన్నారు. 
ఇపుడు నా మాట వినండి. వయసు మీరిన వాడికి తపస్సు చేసికొనే నిమిత్తం అడవులకు పోవటం అనేది తగిన పద్దతి. 
యుక్తమైన పనుల [క్రమం (ఎప్పుడు ఏ పని చేయాలో) మీకు తెలిసిందే కదా! అందుచేత మీ రందరూ సంతోషంగా 
అనుమతించి నన్ను అడవికి పంపండి. (అన్నాడు ధృతరాష్ట్రుడు). జనమేజయ మహారాజా! ధృతరాష్ట్రుడు అట్లా అనగానే 
అక్కడ ఉన్న వారంతా కళ్ళలో నీళ్ళు నిండిపోగా చూపు సరిగా లేనివారై, డగ్గుత్తిక వలన కంఠస్వరం క్షీణించి దుః 
ఖంతో విలపించారు. (అన్నాడు వైశంపాయనుడు). 


వ. విని ధృతరాష్తు(డు వారి కిట్లనియె. 86 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విని= వారి ఏడుపులు ఆలకించి; వారికిన్‌= వారితో; ధృతరాషు(డు= ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 


విధంగా అన్నాడు. 
తాత్సర్యం: బంధుజనాదుల ఏడుపులు విని ధృతరాష్ట్రుడు వాళ్ళతో ఇట్లా అన్నాడు. 


సీ, “ప్రజముద మొందంగం బాలించెం బుడమి శం । తను: డనంతరము శాంతనవు చేత 
రక్షితు డగుచు మీరలు ప్రీతి. బొదల వి । చిత్రవీర్యుండు నిద్దాత్రి యేలెం। 
బదపడి పాండు నృపాలుండు మీరు హ। ర్నింపంగ భూమి రక్షించెం బిదప 
ధర్మనందనుని చందము మీ యెటింగిన । యది; సత్యధర్మాత్ము(డైన యితని 


తే. ననుసరింపక యన్యాయ మాచరించి । దుర్భ్ధయంబున నిల యేలి త్రుంచెంగులము 
నుర్వి( గల భూపతులను దుర్యోధనుండు; । వాని దుశ్చేష్టలకు మూల మేన కాదె! 87 


ప్రతిపదార్థం: శంతనుండు= (భీష్ముడి తండ్రి) శంతన మహారాజు; ప్రజ= జనం; ముదము= సంతోషం; ఒందంగన్‌= పొందే 
విధంగా; పుడమిన్‌= ఈ భూమిని; పాలించెన్‌= పాలించాడు; అనంతరము= శంతనుడి తర్వాత; శాంతనవు చేతన్‌= శంతనుడి 
కొడుకైన భీష్ముడి చేత; రక్షితుండు= కాపాడబడినవాడు; అగుచున్‌= అవుతూ; మీరలు= మీరు(ప్రజలు); ట్రీతిన్‌= సంతోషంతో; 
పొదలన్‌= వర్షిల్లగా; విచిత్రవీర్యుండున్‌= విచిత్రవీర్యుడు కూడా; ఈ+ధాత్రిన్‌= ఈ భూమిని; ఏలెన్‌= పాలించాడు; పదపడి= ఆ 
తర్వాత; మీరు= మీరు (ప్రజలు); హర్షింపంగన్‌= సంతోషించే విధంగా; పాండు నృపాలుండు; భూమిన్‌= ఈ భూమిని; రక్షించెన్‌= 
కాపాడాడు; పిదపన్‌= ఆ తర్వాత (రాజవడం మొ॥); ధర్మనందనుని చందము= ధర్మరాజు సంగతి; మీ ఎతింగిన+అది= మీకు 
తెలిసిందే; సత్య ధర్మాత్ముండు= యథార్థమైన ధర్మరూపుడు; ఐన= అయినటువంటి; ఇతనిన్‌= ఈ ధర్మరాజును; అనుసరింపక= 
అతడివల ఆచరించకుండా; అన్యాయము= అధర్మం; ఆచరించి= చేసి; దుర్లయంబునన్‌= అనుచితమార్గంలో; ఇల= ఈ 
భూమిని; ఏలి= పాలించి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; కులమున్‌= కౌరవవంశాన్నీ; ఉర్విన్‌= ఈ భూమిపై; కల= ఉన్న; 
భూపతులన్‌= రాజులను; ఎల్లన్‌= అందరినీ; (త్రుంచెన్‌= నాశనం చేశాడు; వాని= ఆ దుర్యోధనుడియొక్క; దుళ్ళేష్టలకున్‌= 
దుర్మార్గాలకు; మూలము= (ప్రధాన కారణం; ఏను+అ= నేనే; కాదె!= కదా! 


తాత్సర్యం: (పారులారా? ఈ రాజ్యాన్ని శంతను మహారాజు ప్రజారంజకంగా పరిపాలించాడు. తర్వాత అతడి 
కొడుకు భీష్ముడు కాపాడుతూ ఉండగా విచిత్రవీర్యుడు రాజ్యం చేశాడు. ఆ తర్వాత పాండురాజు ఈ రాజ్యాన్ని 
రక్షించాడు. అటు పిదప ధర్మరాజు రాజు కావటం అతడి పాలనం అంతా మీకు తెలిసిందే. ధర్మహృదయుడైన 
ఈ తడిని అనుసరించకుండా అన్యాయంగా అవినీతితో రాజ్యాన్ని పాలించిన దుర్యోధనుడు కురువంశాన్నీ మిత్రులైన 
రాజులనూ నాశనం చేశాడు. నిజానికి దానికి కారణం నేనే. 


వ. అది మీ మనంబులం బెట్టక. 88 
ప్రతిపదార్థం: అది= దుర్యోధనుడి దుర్మార్గాలకు తానే (ధృతరాష్ట్రుడే) మూలం అనే విషయం; మీ మనంబులన్‌= మీ హృదయాలలో; 
పెట్టక= (ప్రవేశింపనీయకుండా. 
తాత్పర్యం: దీనిని మీ మనసులలో పెట్టుకొనకుండా (తరువాతి పద్యంతో అన్వయం) 
క. మహి లెస్సంగ రక్షించిన । మహిత గుణుల యన్న కొడుకు మనుమం డని నా 

కు హితంబు గోరి కరుణా । సహితుల రై యిం డనుజ్ఞ సద్వ్రతమునకున్‌. 89 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 457 


ప్రతిపదార్థం: మహిన్‌= ఈ భూమిని; లెస్సగన్‌= మంచిగా; రక్షించిన= పాలించినట్టి; మహిత గుణుల= గొప్ప గుణవంతు లైన; 
పాండు - విచిత్ర వీర్య - శంతనులకు; అన్న= అ(గ్రజుడూ; కొడుకు= పుతుడూ; మనుమండు= పొతుడూ; అని= అనే 
అభిప్రాయంతో (నైనా); హితంబు= మేలు; కోరి= కోరుకొని; కరుణా-సహితులరు-ఐ= దయగలవారై; సత్‌+(వ్రతమునకున్‌= 
తపశ్చరణం అనే మంచిపనికై; నాకున్‌= నాకు; అనుజ్ఞ= అనుమతి; ఇండు= ఇవ్వండి. 


తాత్సర్యం: (పౌరులారా)! ఈ రాజ్యాన్ని చక్కగా పాలించిన గుణవంతులైన పాండురాజుకి అన్నననీ, విచిత్రవీర్యుడికి 
కొడుకుననీ, భీష్మశంతనులకు మనుమడిననీ మనసులో ఉంచుకొని (అయినా) నాకు మేలు కోరుతూ నా తపశ్చరణానికి 
దయతో అనుమతించండి. 


నిశేషం: దుర్యోధనుడి దుశ్చేష్టలకు మూలం కావడం చేత తనమీద ప్రజలకు కోపం ఉండాలి. ఒకవేళ అది మనసులో 
పెట్టుకొనకపోయినా ధృతరాష్ట్రుడిని అభిమానించాల్సిన గుణ విశేషం అతడిలో లేదు. అందుకే నన్ను చూసి కాకపోయినా ప్రజలు 
కీర్తించే, పాండురాజు, విచిత్రవీర్యుడు - (భీష్ముడు శంతనుడు - అనే పెద్దవారితో ఉన్న బంధుత్వాన్ని అనుసరించి అయినా 
తనకు మేలు కోరుకొమ్మని, ధృతరాష్రుడి తాత్సర్యం.) 


వ. అని యప్పు దజ్జ్ఞనంబులమనంబుల లేకున్నను దన కీ ళ్లుగ్గడించి యరణ్యగమనా నుజ్జాకరణంబునకు. బ్రార్దించి 
జ ఇ 7) 
యవ్విభుండు వెండియు. 90 


ప్రతిపదార్థం: అని= అట్టా పలికి; అప్పుడు= ఆ సమయంలో; ఆ+జనంబుల= అక్కడ ఉన్న పౌరుల; మనంబులన్‌= మనస్సులలో; 
లేకున్నను= లేకపోయినప్పటికీ; తన కీళ్ళు= తాను చేసిన తప్పిదాలు; ఉగ్గడించి= చెప్పి; అరణ్య గమన అనుజ్ఞా కరణంబునకున్‌= 
అడవులకు వెళ్ళడానికి అనుమతి చేయటం కొరకు; ప్రార్థించి= వేడుకొని; ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్రుడు; వెండియున్‌=మరలా, 


తాత్సర్యం: (జనమేజయ మహారజా!) ఆ పౌరులమనసులలో అపుడు లేకపోయినా ధృతరాష్ట్రుడు తాను లోగడ చేసిన 
తప్పిదాలను చెప్పి, అడవులకు వెళ్ళటానికి అనుమతిమ్మని వాళ్ళను (ప్రార్థిస్తూ ఆ రాజు (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. వృద్ద కృపణ పుత్ర విరహిత గాంధారి । యీ నెలంత. జూచి యైన మార 
లకట! కాననమున కరుగుట మే లని । మా కనుజ్ఞ యిండు మాన్యులార!' 91 


ప్రతిపదార్థం: మాన్యులార!= గౌరవించదగినవారలార!; గాంధారి= ఈ గాంధారి; వృద్ధ= వయసుచేత పెద్దది; కృపణ= తపః 
ప్రభృతి కర్మలచేత కృశించినదీ; పుత్రవిరహిత= కొడుకులను పోగొట్టుకొన్నది; అకట!= అయ్యో!; ఈ నెలంతన్‌= ఇటువంటి 
స్థితిలో ఉన్న ఆడదాన్ని, చూసి ఐన; కాననమునకున్‌= అడవికి; అరుగుట= వెళ్ళటం; మేలు+అని= మంచిదని; మోరలు= 
మీరందరు; మాకున్‌= మాకు; అనుజ్ఞ ఇండు= అనుమతి ఇవ్వండి. 


తాత్సర్యం: పూజ్యా (లైన పౌరు) లారా! గాంధారి వృద్దురాలు. (వ్రతాదులవలన కృశించింది. కొడుకులను పొగొట్టుకొన్నది. 
అటువంటి గాంధారిని చూచి ఐనా మేము అడవులకు వెళ్ళటమే మంచిదని [గ్రహించి అందుకు మాకు అనుమతి 
ఇవ్వండి.' 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని పలికి పాండవాగ్రజుం జూపి. 92 
ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; పలికి= మాటాడి; పాండవ+అ(గ్రజున్‌= ధర్మరాజును; చూపి= చూపించి. 


తాత్పర్యం: ఆ విధంగా చెప్పి ధృతరాష్ట్రుడు పౌరులకు ధర్మరాజును చూపిస్తూ (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, తమ్ముల నడుమ నీతండు దిక్పాలక । మధ్య భాసితు( డైన మఘవుం బోలి 
మహనీయ విభవ సమగ్రత వెలి(గెడు । నేమిట నేమటి కెపుడు మోర 
లీతని( బొదివి సంప్రీతిగ వర్తింపు(। డయ్య! యిల్లడ యిమ్మహానుభావు 
నిడితి మాకడ; మిమ్ము నెల్ల భంగుల6 దన । పరిపాలనంబున( బరమసుఖుల. 


ఆ. గానొనర్గ్షువా(డుగా నప్పగించిన । వాండ నేను మోకు వేడి దాంకు 


నట్లుగా. జరింప నస్మత్ములీనుల ।కధిక దుఃఖుకారి నైతి గాని. 93 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ ధర్మరాజు; తమ్ముల నడుమన్‌= భీముడు మొదలైన నలుగురు తమ్ముళ్ళ మధ్య; దిక్పాలక 
మధ్య భాసితుండు= దిక్సాలకులైన దేవతలకు నడుమ (ప్రకాశించేనాడు; ఐన= అయినటువంటి; మఘవున్‌= దేవేంద్రుడిని; పోలి= 
వలె; మహనీయ విభవ సమ(గ్రతన్‌= గొప్పదీ, లోటు లేనిదీ అయిన వైభవంతో; వెలిగౌడున్‌= వెలుగుతున్నాడు; మోరలు= మీరు; 
ఏమిటన్‌= ఏవిషయంలోనూ; ఏమజక= (మరువు లేకుండా) అప్రమత్తతతో; ఎపుడు(న్‌)= నిత్యమూ; -ఈతనిన్‌= ఈ ధర్మరాజును; 
పొదివి= దగ్గరకు తీసికొని, (జాగ్రత్తగా); సంప్రీతిగన్‌= ఇష్టంగా; వర్తింపుడయ్య= నడుచుకొనండి; ఈ+మహానుభావున్‌= గొప్పవాడైన 
ఈ ధర్మరాజును; మోకడన్‌= మోవద్ద; ఇల్లడ= న్యాసంగా; ఇడితిన్‌= ఉంచాను; తనపరిపాలనంబునన్‌= తన యొక్కరాజ్యరక్షణ 
విధానంచేత; ఎల్ల భంగులన్‌= అన్ని విధాలుగానూ; మిమ్మున్‌= (ప్రజలను; పరమసుఖులన్‌= మిక్కిలి సుఖపడేవారలు; కాన్‌= 
అయ్యేటట్టుగా; ఒనర్భువాండు కాన్‌= చేసేవాడిగా; అప్పగించిన వాండన్‌= ఒప్ప జెప్పుతున్నాను; నేను= నేను; అస్మత్కులీనులకున్‌= 
నా వంశంవారికి; అధిక దుఃఖకారిన్‌= మిక్కిలి కష్టం కల్గించినవాడిని; ఐతిన్‌= అయ్యాను; కాని= అంతేతప్ప; మోకున్‌= (ప్రజలకు; 
వేండి= కష్టం; తాంకునట్టుగాన్‌= తగిలేవిధంగా; చరింపన్‌= నడవను; అధిక దుఃఖకారిన్‌= మిక్కిలి కష్టం కలిగించినవాడిని; 
ఐతిన్‌= అయ్యాను; కాని= అంతే తప్ప; మోకున్‌= (ప్రజలకు; వే(డి= కష్టం, (నొప్పి); తాకునట్లు కాన్‌= తగిలేవిధంగా; నేను= 
నేను (ధృతరాష్ట్రుడు); చరింపన్‌= నడవను. 


తాత్సర్యం: ఈ ధర్మరాజు తమ్ములనడుమ దిక్సాలకుల మధ్య దేవేంద్రుడివలె వైభవంగా వెలిగిపోతున్నాడు. ఏ 
విషయంలోనూ ఏమరుపాటు లేకుండా, మిరు ఈతడిని పొదుపుకొని ఇష్టంగా నడుచుకొండి. మావద్ద న్యాసంగా నేను 
ఈ ధర్మరాజును ఉంచుతున్నాను. తన పరిపాలనా విధానం చేత అన్ని విధాలుగా మిమ్మల్ని సుఖపెడతాడనే ఇతడిని 
మోకు రాజుగా అప్పగిస్తున్నాను. నా వాళ్ళకు కష్టం కలిగించాను కానీ, మోకు కష్టం కలిగే పని నేను ఎప్పుడూ చేయను. 


క్ర అరయ నెన్నం డైనను। మోరలు నా కెగ్గు గాంగ మెలంగుట లే; దో 
పారవరులార! నన్నున్‌ ।; గారవమున ననుపరయ్య కాననమునకున్‌!’ 94 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 459 


ప్రతిపదార్థం: ఓ పౌరవరులార!= ఓ పురజనోత్తములారా!; ఆరయన్‌= పరిశీలించి చూడగా; మోరలు= మోరు; ఎన్నండు, 
ఐనను= ఏ నాడు కూడా; నాకున్‌= నాకు; ఎగ్గు= కీడు; కాగన్‌= కలిగేటట్టుగా; మెలగుట= వ్యవహరించటం; లేదు= జరగ లేదు; 
నన్నున్‌= అటువంటి నన్ను; గారవమునన్‌= (ప్రేమతో; కాననమునకున్‌= అడవికి; అనుపరయ్య= పంపండి. 


తాత్సర్యం: ఓ పౌరశ్రేష్ణులారా! ఏనాడూ నాకు అపకారం కలిగే విధంగా మోరు (ప్రవర్తించలేదు. ఇపుడు గూడా 
అదేవిధంగా ఆదరంతో నన్ను అడవికి పంపించండి.” 


వ. అనినం బౌరజనంబు లేడ్పులు మ్రింగికొని యొండొరులం జూచుచు నూరకున్న నమ్మహీశ్వరుండు 
మటియును. 95 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ధృతరాష్ట్రుడు) పల్కగా; పౌరజనంబులు= ఆ పురజనులు; ఏడ్పులు= ఏడుపులను; మైంగికొని= 

అణచుకొంటూ; ఒండొరులన్‌= ఒక ళ్ళొక్కళ్ళని - పరస్పరం; చూచుచున్‌= చూస్తూ; ఊరకున్నన్‌= మాటాడకుండా ఉండగా; ఆ 
ర్‌, = 4 న 

+మదా+ఈశృరుండు= ఆ ధృతరాష్ట్రుడు; మజియును= మరలా - (ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు పై విధంగా చెప్పగా ఆ పురజనులు ఏడుపులు దిగమింగుకొంటూ పరస్పరం ఒకళ్ళ 
నొకళ్ళు చూచుకొంటూ ఏమో మాటాడకుండా ఊరకున్నారు. అప్పుడు ధృతరాష్రుడే మళ్ళీ (తరువాతి పద్యంతో 
అన్వయం) 


సీ, “సాధుచరిత్రయు శాంతయు నైన యి । గ్లాంధారియును నేను గాఢ వినయ 
మార మో తెలి విట్లు గోరుచు నున్నార । మఖిల ధర్మాభిజ్ఞు( డగు పరాశ 
రాత్మజుండును ధార్షికాగ్రణి పాండవా । గ్రజుండును నాకు నరణ్య గమన 
మునకు నిచ్చి రనుజ్ఞ మోడ్పు. గే లొదల(। గదియించి మిమ్ము వేండెదం గృపాఢ్యు 


తే. లార! యనుమతి సేయుండు మిరు ననుడు । వార లుత్తరీయంబులు వదన వినిహి 
తములుగాం జేసికొని రోదనము రవంబు । లెసంగం జేసిరి విను ధరణీశవర్య! 96 


ప్రతిపదార్థం: సాధు చరిత్రయున్‌= గుణవంతమైన శీలం కలిగిందీ; శాంతయున్‌= నిర్వికారయూ; ఐన= అయినటువంటి; 
ఈ+గాంధారియును= గాంధారీ; నేను(న్‌)= నేనూ; వినయము+ఆరన్‌= మిక్కిలి అణకువతో; ఇట్టు= ఈ విధంగా; మో తెలివి= 
మో యొక్క అంగీకారాన్ని; కోరుచున్‌+ఉన్నారము= కోరుకొంటున్నాము; అఖిల+ధర్మ+అభిజ్ఞుడు= సమస్తములైన ధర్మములను 
చక్కగా తెలిసినవాడు; అగు= అయిన; పరాశర+ఆత్మజుండును= పరాశరమహర్షి కొడుకైన వ్యాసుడూ; ధార్మిక+ అ(గ్రణి= 
ధర్మబద్ధమైన వర్తనం గల వారిలో ప్రథముడు అయిన; పాండవ+అ(గజాండును= ధర్మరాజు కూడా; అరణ్య గమనమునకున్‌= 
అడవులకు వెళ్ళటానికి; నాకున్‌= నాకు; అనుజ్ఞ= అనుమతిని; ఇచ్చిరి= ఇచ్చారు; మోడ్పులేలు= అంజలించిన చేతులు; బౌదలన్‌= 
శిరస్సుపై; కదియించి= గట్టిగా కూర్చి; మిమ్మున్‌= మిమ్మల్ని; వేండెదన్‌= ప్రార్థిస్తున్నాను; కృపా+ఆఢ్యులార!= అత్యధికమైన 
దయ గలిగిన వారలారా! మోరును= మిరు కూడా; అనుమతి+చేయుండు= మా వన గమనానికి అనుజ్ఞ ఇవ్వండి; అనుడున్‌= 
అని ధృతరాష్ట్రుడు పల్కగా; ధరణీ+ఈశవర్య!= రాజ (శ్రేష్టుడివైన జనమేజయమహారాజా!; విను= వినవలసింది; వారలు= ఆ 
పౌరులు; ఉత్తరీయములు= పై వ(స్రాలను; వదన వినిహితములు= ముఖం మోద ఉండేవి; కాన్‌= అయ్యేటట్టుగా; చేసికొని= 


చేసికొని; రవంబులు= (ఏడుపు) ధ్వనులు; ఎసంగన్‌= మిక్కుటం కాగా; రోదనము చేసిరి= ఏడ్చారు. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసనము 971 
వచ్చినను= వచ్చినప్పటికి; జయింతుము= జయిస్తాము; ఇంకన్‌= ఇక; శంకింపక= అనుమానించక; ఖాండవదహన+అర్థంబు= 
ఖాండవవనాన్ని దహించటంకొరకు; ఉప(క్రమింపుము= (ప్రారంభించుము; అనినన్‌= అని అనగా; అగ్నిదేవుండు; హర్షించి= 
సంతోషించి; తైజసంబు+అయిన= కాంతిమంతమైన, రూపంబు= రూపాన్ని; ధరియించి= తాలి. 
తాత్సర్యం: అని వాటియొక్క (ప్రభావాన్ని గూర్చిచెప్పగా - కృష్ణార్జునులు సంతోషించి, పూని రథం ఎక్కి, 
అగ్నిదేవుడిని చూచి - దేవేంద్రుడు దేవదానవులతో కలిసి దండెత్తి వచ్చినా జయిస్తాము. ఇంక సంకోచించవద్దు. 
ఖాండవవనాన్ని దహించటానికి ప్రారంభించుము” అని అనగా, అగ్నిదేవుడు సంతోషించి కాంతిమంతమైన రూపం 
ధరించి. 

చ. పెడిలి సువర్ణపర్వతము పెక్కుదెఐింగుల వ్రయ్యునట్టు ల 

ప్పుడు వివిధప్రకారముల భూరిశిఖావలి ఖాండవంబు న 

ల్లడం గడుంబర్వంగాం బెటింది కాల్పందొడంగె హుతాశనుండు సే 

డ్పడంగ వనంబులోని మృగపక్షిభుజంగమభూతసంఘముల్‌. 259 
ప్రతిపదార్థం: సువర్ల, పర్వతము= బంగారుకొండ (మేరువు); పెడిలి= పెట్టి; పెక్కు, తెజింగులన్‌= అనేకవిధాలుగా; 
వ్రయ్యునట్టులు= ముక్కలయ్యేటట్టు; అప్పుడు; హుతాశనుండు= అగ్నిహోత్రుడు; భూరి, శిఖా+ఆవలి= పెద్దమంటల సమూహం; 
వివిధ (ప్రకారములన్‌= అనేకవిధాల; ఖాండవంబు, నల్లడన్‌= ఖాండవవనంలో నాలుగువైపుల; కడున్‌= మిక్కిలి, పర్వంగాన్‌= 
వ్యాపించగా; పెటింగి= విజృంభించి, వనంబులోని= అడవిలోని; మృగ, పక్షి, భుజంగమ, భూత, సంఘముల్‌= మృగాలయొక్క, 
పక్షులయొక్క, పాములయొక్క, ప్రాణులయొక్క సమూహాలు; చేడ్పడంగన్‌= బాధపడేటట్టు; కాల్పన్‌= కాల్చటానికి; తొడంగెన్‌= 
పూనుకొన్నాడు. 
తాత్పర్యం: మేరుపర్వతం పెట్టి పెక్కువిధాల ముక్కలయ్యేటట్టు అగ్నిహోత్రుడు తనయొక్క పెద్ద మంటల 
సమూహం అనేకవిధాల ఖాండవవనంలో వ్యాపించగా విజృంభించాడు. మృగాల పక్షుల పాముల ప్రాణుల సమూహాలు 
బాధపడేటట్టు కాల్చటానికి పూనుకొన్నాడు. 
విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. అంత. 260 
తాత్సర్యం: అప్పుడు. 
సీ, చక్రనరుం డయ్యు జలరుహనాభుండు । గాండీవధరు. డయ్యు. బాండవుండు 

నుండి రవ్వనమున కుభయపార్య్యంబుల+ । దొల్లింటి యట్టులు పెల్లు రేగి 

యనలంబు నార్పంగ నార్గుచు( బఅతెంచి | వనరక్షకులు పార్టు సునిశితాస్త్ర 

థ ఆ 
ధారల నపగతదర్పు లై యరిగిరి । యమసదనంబున కమితబలులు; 


ఆ. శిఖియు నుగ్రదీర్హజిహ్వలు సాంచి యు । ద్దురసమీరణంబు తోడు సేసి 
కొని యుగాంతకాల కుపితానలాకారు( డయ్యె ఖాండవమున కద్దుతముగ. 261 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సద్వర్తనం కలిగిందీ, ప్రశాంత చిత్తురాలూ, అయిన ఈ గాంధారీ నేనూ అరణ్య గమనానికి మో అనుమతిని 
వినయంగా అర్థిస్తున్నాం. సమస్త ధర్మాలు తెలిసిన వ్యాసమహర్షి ధర్మరాజూ మాకు అనుమతి ఇచ్చారు. రెండు చేతులు 
మోడ్చి శిరస్సుపై ఉంచి మిమ్మల్ని వేడుకొంటున్నాను దయావంతులైన నా పౌరులారా! మారు కూడా మాకు అనుమతి 
ఇవ్వండి”. ఓ జనమేజయ మహారాజా! ధృతరాష్ట్రుడు అట్లా అనగానే అక్కడి పౌరులందరూ ఉత్తరీయాలు ముఖాలమోద 
కప్పుకొని, బిగ్గరగా ఏడ్చారు. 


వ. అట్లేడ్డి యుడిగి తమయంతవట్టునుం గూడికొని కార్య వచనంబు లార్యచరితుండును జతురాలాప కల్యుం 
డును నగు శంబు వను విప్రోత్తమునకుం జెప్పి యిత్తెఐింగున ధృతరాష్టునితో నాడుమని నియోగించిన 
నాతం డారాజు నగ్రభాగంబున( జేరి సవినయంబుగా ని ట్లనియె. 97 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; ఏడ్చి= (కొంతసేపు) రోదించి; ఉడిగి= ఏడుపులు మానుకొని; తమ అంతవట్టునున్‌= తమలో 
తాముగా అందరూ; కూడికొని= కలిసి నిశ్చయించుకొని; కార్యవచనంబులు= అవసరమైన మాటలు; ఆర్య చరితుండును= 
ఉత్తమవర్తనం కలవాడూ; చతుర+ఆలాప+కల్యుండును= నిపుణము లైన మాటలలో సమర్దుడూ; అగు= అయినటువంటి; 
శంబువు+అను= శంబువు అనే పేరు గలిగిన; విప్ర+ఉత్తమునకున్‌= (బ్రాహ్మణ ్రేష్టుడికి; చెప్పి= వినిపించి; ఈ+తెజుంగునన్‌= 
ఈ (తాము చెప్పిన) విధంగా; ధృతరాష్రునితోన్‌= ధృతరాష్ట్రుడికి; ఆడుము= చెప్పు; అని; నియోగించినన్‌= ఆ పౌరులు ఏర్పరచగా; 
ఆతండు= ఆ శంబువు; ఆ రాజు+అగ్రభాగంబునన్‌= ఆ ధృతరాష్ట్రుడికి ఎదురుగా; చేరి= నిలిచి; సవినయంబుగాన్‌= అణకువతో; 
ఇట్టు= ఈప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి మాటలకు పెద్దగా ఏడవటం (ప్రారంభించిన పౌరులు కాసేపు అట్లా ఏడ్సిన తర్వాత ఏడుపు 
మానుకొని అందరూ కలిసి మాటాడుకొని, శంబువు అనే మాట నేర్చరికి ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్పుమని 
(కొన్ని మాటలు చెప్పి) ఏర్పాటు చేశారు. అపుడు ఆ శంబువు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి ఎదురుగా ఉండి ఇట్టా 
చెప్పనారంభించాడు. 


విశేషం: సాంబాఖ్యో బహృుచో - అని యీ (బ్రాహ్మడి పేరు సాంబుడు అని ఒక మూలం, శాకల్యుడని తెనుగుభారతం 
ప్రత్యంతరాల్లో ఉన్నదట!. తిక్కన కాధారమైన మూలం నేటిదానికి కొంత భిన్నంగా ఉన్నదని ఇట్లాంటి సందర్భాలను బట్టి 
గుర్తించవచ్చును. 


ధృతరాష్ట్రునితో శంబు వను విప్రుడు పొరజన సమ్మతి చెప్పుట (సం. 15-15-10) 


(ఈక 


“భరతవంశోత్తమ । పౌరజనంబులు తమ మాటలుగ భవత్సన్ని ధాన 

మున న న్నుపన్యాస మొనరింప( బంచిన । యట్టిభాషణము లేకాగ్రబుద్ధి 
నవధరింపుము! మా మహాన్వయంబున మహీ । విభులయం దొప్పమి వెదకి యైన 
గానము మము మిరు గన్నట్టి ప్రజల నె । ట్లట్ల రక్షించితి రాదరమున 


ఇద "౮ న్న 
తే. _ వినుము! దుర్యోధనుండు చేసిన యనర్హ। మొక్కటియు లేదు; నిను ద్రిలోకోత్తరుండు 
సత్యవతి కొడు కే మని సమ్మతించి । పంచె దానిన చేయుము పరమనియతి. 98 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 461 


ప్రతిపదార్థం: భరతవంశ+ఉత్తమ!= భరతవంశంలో గొప్ప వాడివైన ధృతరాష్ట్ర మహారాజా!; భవత్‌ సన్నిధానమునన్‌= నీ సన్నిధిలో; 
తమమాటలుగన్‌= తమ సొంతమాటలుగా; ఉపన్యాసము ఒనరింపన్‌= తెలియజేయడానికి (ఉంచడానికి); నన్నున్‌= నన్ను; 
పౌరజనులు= ఈ పుర (ప్రజలు; పంచిన+అట్టి= నియోగించినటువంటి; భాషణములు= మాటలు; ఏకా గ్రబుద్దిన్‌= అవధానమతితో; 
అవధరింపుము= విను; మో మహా+అన్వయంబునన్‌= మో ఉత్తమవంశంలో; మహీవిభులయందున్‌= (పుట్టిన) రాజులలో; 
వెదకి+ఐనన్‌= వెదికి చూచి నప్పటికీ; ఒప్పమి= తగనిది. (అనుచితం); కానము= చూడలేము; మోరు= భరతవంశపురాజులు; 
కన్న అట్టి ప్రజలన్‌= కన్న కొడుకులను; ఎట్టు= ఏవిధంగానో; అట్టు= ఆవిధంగా; మమున్‌= ఈ పౌరులను; ఆదరమునన్‌= 
వాత్సల్యంతో; రక్షించితిరి= పాలించారు; వినుము= ధృతరాష్ట్ర మహారాజా విను; దుర్యోధనుండు= నీకొడుకైన దుర్యోధనుడు; 
చేసిన= మాకు చేసిన; అనర్హము= తగనిపని; ఒక్కటియున్‌= ఒక్కటి కూడా; లేదు= లేదు; త్రిలోక+ఉత్తరుండు= మూడులోకములను, 
దాటిన మేలిమి కలవాడైన; సత్యవతి కొడుకు= వ్యాసమహర్షి సమ్మతించి= అంగీకరించి; నినున్‌= నిన్ను; ఏమి+అని= ఏవిధంగా 
చేయుమని; పంచెన్‌= నియమించాడో; పరమ నియతిన్‌= దృఢమైన నియమంతో; దానిన్‌+అ= అదే; చేయుము= ఆచరించవలసింది. 


తాత్సర్యం: భరతవంశంలో (శ్రేష్టుడివైన ధృతరాష్ట్ర మహారాజా! ఈ పౌరులంతా కలిసి తమ మాటలుగా నీకు చెప్పుమని 
నన్ను నియమించిన మాటలను జాగ్రత్తగా విను. మోవంశంలో పుట్టిన రాజులలో వెదకినప్పటికి ఎక్కడా తగనిది 
అంటూ కనబడదు. మోరు కన్న కొడుకుల వలె, మమ్మల్ని (ప్రజలని) (ప్రేమగా పాలించారు. నిజానికి దుర్యోధనుడైనా 
ప్రజలకు చేసిన అకృత్యమంటూ ఏమో లేదు. ఇంక లోకోత్తరుడైన వ్యాసమహర్షి నిన్ను ఏం చేయు మని చెప్పాడో ఆ 
పని తప్పకుండా చేయవలసింది. 


క. అడ లెడంబదంగా మమ్మును । విడిచితి గురు వైన శోక వేదన యే మిం 
కుడిపికొనునప్పటికిం దో । డ్పడు నీదగు సద్గుణములు బంధులు వోలెన్‌. 99 


ప్రతిపదార్థం: అడలు= శోకం; ఎడంబడంగాన్‌= మనస్సుల పొందగా; మమ్మును= ఈ పౌరులను; విడిచితి(వి)= విడిచి వెళ్ళుతున్నావు; 
ఏము= మేము, ఇంకన్‌= ఇక పైని; గురువు= అధికం; ఐన= అయినటువంటి; శోకవేదన= దుఃఖంవలని ఏడుపును; ఉడిపి 
కొను+అప్పటికిన్‌= పోగొట్టుకొనడానికి; నీదు+అగు సద్గుణములు= నీకు సంబంధించిన గొప్పు లక్షణాలు; బంధులు పోలెన్‌= 
చుట్టాల వలె; తోడ్పడున్‌= మాకు సహకరిస్తాయి. 


తాత్పర్యం: మాకు దుఃఖం అతిశయించేటట్టుగా నీవు మమ్మల్ని విడిచి వెళుతున్నావు. మేమో దుఃఖం పొగొట్టుకొనే 
స్థితికి నీ గుణాలే మాకు బంధువులవలె తోడు నిలుస్తాయి. నీ గుణాలు తలచుకొంటూ నీ వియోగ దుఃఖం 
మరిచిపోతామని భావం. 


నిశేషం: ఈ పద్యం ప్రాచీన ప్రతులలో లేదు. మూలాన్ని బట్టి ము[ద్రాపకులు తర్వాత స్వీకరించి ఉంటారు. ఉండి ఉంటుందని 
ఊహించటానికి, లేదని మానటానికి ఇంకా పరిశీలనం చేయాలి. తిక్కన తర్వాతి వాళ్ళెవరైనా కలిపారా? ఇది లేకుంటే (98,100) 
వరస బాగుంది. “అడి(బడు' అనేది కొత్త శబ్దం. (ఇది శర,లో గాని, సూ, ని,లోగాని కానరాదు. అడలు= శోకం, ఎడన్‌= 
హృదయంలో, పడ.గాన్‌= పొందగా - అని భావించవచ్చునేమో) 


ఆ. ధాత్రి శంతనుండు విచిత్రవీర్యుండు. బాండు । రాజు నెట్టు లట్ల రాజరాజు 
ప్రజకు సంతసముగ. బాలించె; నీయందు । నతనియందు( గలదె యధిప! యెగ్గు? 100 


~~ 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; శంతను(డు(న్‌)= శంతనుడూ; విచిత్ర వీర్యుండున్‌= విచిత్రవీర్యుడూ; 
పాండురాజున్‌= పాండురాజూ; ఎట్టులు= ఏవిధంగా (పాలించారో); అట్టు+అ= ఆవిధంగానే; రాజరాజు= దుర్యోధనుడు కూడా; 
(ప్రజకున్‌= మాకు; సంతసముగన్‌= ఆనందం కలిగే విధంగా; ధాత్రిన్‌= ఈ రాజ్యాన్ని; పాలించెన్‌= పరిపాలించాడు; నీయందున్‌= 


నీవిషయంలో గానీ; అతని యందున్‌= ఆ దుర్యోధనుడి విషయంలో కానీ; ఎగ్గు= తప్పు; కలదె?= ఉన్నదా? (లేదు). 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మా తాత శంతనుడూ, తండ్రి విచిత్రవీర్యుడూ, సోదరుడు పాండురాజూ ఎట్లాగో 
దుర్యోధనుడు కూడా అట్టాగే ఈ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించాడు. నీలో గానీ, దుర్యోధనుడిలో గానీ తప్పు 
ఏమో లేదు. 


వ. _ భీష్మద్రోణ కృపద్రౌణి కర్ణ కృతవర్మ శల్యు, లొక్క దిక్కును, భీమార్డుననకుల సహదేవ ద్రుపద విరాట సాత్యకు 
లొక్కదెసయు నై విధిప్రేరణంబునం బోరిరి; వారివలన నఖిల క్ష త్రియసంక్షయం బావహిల్లె నది యొక్క 
దుర్యోధను చేతన యయ్యెనె? యట్లుం గాక రణంబు రాజుల కుత్తమ ధర్మంబ కాదె! యందుల మరణంబును 
సుగతికరణకల్యంబు; నీ సుతుండు సహాయులుం దానునుం బుణ్యలోకసౌఖ్యంబునంబొందియున్నవా(డు; 
ధర్మాచరణశాలి వగు నీకును సుగతిప్రాప్తి సులభంబ యగు; నిట మో(దటికి మా భాగ్యంబునం జేసి పరమ 
కృపాభరితు లైన పాండవులు మాకు రక్షకులుగా. బడసితి; మాకర్ణింపుము. 101 


ప్రతిపదార్థం: భీష్మ- శల్యులు= భీష్ముడూ, ద్రోణుడూ, కృపాచార్యుడూ, ద్రోణుడి కొడుకయిన అశ్వత్థామా, కర్ణుడూ, కృతవర్మా, 


ద్రుపదమహారాజూ, విరాటరాజూ, సాత్యకీ; ఒక్కదెసయును= ఇంకొక (పాండవుల) పక్షంగానూ; ఐ= ఏర్పడి; విధి పేరణంబునన్‌= 
విధి (పేరేపించగా; పోరిరి= యుద్దం చేశారు; వారివలనన్‌= వారి అందరి (యుద్దం) కారణంగా; అఖిల క్షత్రియ సంక్షయంబు= 
సమస్తమైన (బంధు - తదితర) క్షత్రియలోకానికీ, వినాశనం; ఆవహిల్లెన్‌= కలిగింది; అది= ఆ విధమైన క్షత్రియకుల నాశం; ఒక్క 
దుర్యోధను చేతన్‌+అ= దుర్యోధనుడు ఒక్కడి వలన మా(త్రమే; అయ్యెన్‌+ఎ= సంభవించిందా?; అట్టును+కాక= అంత మా(త్రమే 
కాకుండా; రాజులకున్‌= భూపాలకులకు; రణంబు= యుద్దం; ఉత్తమధర్మంబు+అ= శ్రేష్టమైన ధర్మమే; కాదె= కదా; అందులన్‌= 
ఆ యుద్దంలో; మరణంబును= చావు కూడా; సుగతి కరణ కల్యంబు= ఉత్తమ లోకస్టితిని కలిగించే సాధనమే; నీ సుతుండు= నీ 
కొడుకైన దుర్యోధనుడు; సహాయులన్‌= తన పక్షంలో యుద్దం చేసినవారితో కలిసి; తానునున్‌= స్వయంగా తనుకూడా; పుణ్యలోక 
సౌఖ్యంబునన్‌= ఉత్తమలోకాలలో సుఖాలను; పొంది ఉన్నవా(డు= అనుభవిస్తున్నాడు; ధర్మ+ఆచరణ శాలివి= ధర్మాన్ని 
అనుష్టించడంలో సమర్ధుడివి; అగు= అయినటువంటి; నీకును= నీకు (ధృతరాష్ట్రుడికి) కూడా; సుగతి ప్రాప్తి= ఉత్తమలోకాలను 
(పొందటం) కల్లడం; సులభంబు+అ= తేలికే; అగును= అవుతుంది; ఇటన్‌= ఇంక; మోందటికిన్‌= పైన (మి తరువాత); మా 
భాగ్యంబునన్‌, చేసి= మా అదృష్టవశాన; పరమ+కృపా+భరితులు= మిక్కిలి దయతో నిండినవారు; ఐన= అయినటువంటి; 
పాండవులు= పాండురాజు కుమారులు; మాకున్‌= మాకు, (ఈ రాజ్య (ప్రజలకు); రక్షకులు కాన్‌= కాపాడేవారుగా; పడసితిమి= 
పొందాము; ఆకర్షింపుము= ఆ పై మా వినతి వినవలసింది. 


తాత్సర్యం: భీష్ముడూ, (ద్రోణుడూ, కృపాచార్యుడూ, అశృత్థామా, కృతవర్మా, శల్యుడూ, ఒక (దుర్యోధనుడి) వైపూ, 
భీముడూ, అర్జునుడూ, నకులుడూ, సహదేవుడూ, ద్రుపదుడూ, విరటుడూ, మరో (ధర్మరాజు) వైపూ అయి విధి 
(ప్రేరేపించడం మూలంగా యుద్దం చేశారు. అందువలననే క్షత్రియు లంతా నశించిపోవటం జరిగింది. ఇదంతా దుర్యోధను 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 463 


డొక్కడే చేశాడా? అదీ కాక రాజులకు యుద్దం అనేది ఉత్తమ కర్తవ్యమైన ధర్మం గదా! ఆ యుద్దంలో మరణం కూడా 
ఉత్తమలోకాలు సాధించి పెట్టేదే. నీకొడుకు (దుర్యోధనుడు) తనకు సహాయంగా తన పక్షంలో యుద్దం చేసిన వారితో 
కలిసి తనుగూడా ఇపుడు పుణ్యలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నాడు. ఎప్పుడూ ధర్మమే ఆచరించే స్వభావం కలిగిన 
నీకు కూడా ఉత్తమ లోకాలు సులువుగానే లభిస్తాయి. ఇంక ఆ తర్వాత - మా అదృష్టవశాన దయ నిండిన పాండవులను 
మాకు (రాజ్యానికి) రక్షకులుగా పొందాము. ఆ పైన వినుము. 


తే. స్వర్గ మైనను బాలింప( జాలువారు । వారలకు భూమిపాలన విధి యనంగ 
నెంతపని? వీరి చేతికి నిచ్చి తిపుడు । మమ్ము నెల్ల విధంబుల మనిచి తధిప! 102 


ప్రతిపదార్థం: అధిప!= (ధృతరాష్ట్ర రాజా!; స్వర్గము= దేవతల రాజ్యం; ఐనను= అయినప్పటికీ; పాలింపన్‌= రక్షించటానికి; 
చాలువారు= (ఈ పాండవులు) సమర్ధులు; వీరలకున్‌= అటువంటి ఈ పాండవులకు; భూమి పాలన విధి= ఈ భూలోకాన్ని 
పాలించటం; అనంగన్‌= అనగా; ఎంత పని?= ఎంతటి కార్యము?; ఇపుడు= ఇప్పుడు; మమ్మున్‌= మమ్మల్ని (ఈ ప్రజలను); 
వీరి చేతికిన్‌= ఈ పాండవుల చేతికి; ఇచ్చితి(వి= అప్పగించావు; ఎల్లవిధంబులన్‌= (ఈ పాండవులను మాకు రక్షకులుగా 
చేయటం ద్వారా మమ్మల్ని) అన్ని రకాలుగానూ; మనిచితి(వి)= (బ్రతికించావు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! దేవలోకాన్నైనా పాలించే సామర్థ్యం ఉన్న పాండవులకు ఈ భూమిని పరిపాలించటం 
ఎంత పని? ఈ రాజ్యాన్ని పాండవులచేతి కప్పగించి, అన్ని విధాలుగా మమ్మల్ని బ్రతికించావు. 


సీ, ధర్మపుత్రుండు దీర్లదర్శి, మహోదాత్త । సచివుండు, బంధు రక్షణ పరుండు, 
రిపు నెడ నైనను గృప పెద్ద, భావసం। శుద్దియుం బ్రతిభయు సువ్రతంబు 
నితనికి వెన్నతో నిడినవి। యొరులను దనయట్ల కా6 జూచు దమ్ము లెల్ల 
సన్నుతి కెక్కిన సకలగుణముల ని । మృహెతాత్ముచందాన మమ్ము బ్రోచు 


తే. మాత్రయే దేవవిషయసమంచితాగ్ర। హార సజ్జన మాన్యంబు లైన గ్రామ 
ములు దగంగ రక్షింతురు వెలయ? దారు । నిత్తు రూళ్ళులు దేవమహీసురులకు. 103 


ప్రతిపదార్థం: ధర్మపుత్రుండు= యమ తనయుడైన ధర్మరాజు; దీర్భదర్శి= దూరపు చూపు కలవాడు; మహా-ఉదాత్త-సచివుండు= 
మిక్కిలి అధికులయిన అమాత్యులు కలవాడు; బంధు-రక్షణపరుండు= చుట్టాలను పాలించేవాడు; రిపు-ఎడన్‌= శత్రువుపైన; 
ఐనను= కూడా; కృప= దయ; పెద్ద= అధికంగా, గలవాడు; భావ సంశుద్దియున్‌= నిర్మలమైన ఆలోచనలు; ప్రతిభయున్‌= 
కొంగ్రొత్త ఆలోచనలతోడి బుద్ది విశేషమూ; సువ్రతంబు= మంచినడవడికా; ఇతనికిన్‌= ఈ ధర్మరాజుకు; వెన్నతోన్‌= పిన్న 
నాటినుండి వెన్న (ఆహారం)తో; ఇడినవి= ఇచ్చినవి; ఒరులన్‌= ఇతరులను (సర్వభూతాలను); తన+అట్టు+అ= తనవలెనే; 
కాన్‌= అయ్యేవిధంగా; చూచున్‌= చూచుకొంటాడు; తమ్ములు= ఇతనికి సహోదరులు అయిన భీముడు మొదలైనవారు; ఎల్లన్‌= 
అందరూ; సన్నుతికిన్‌= (శ్రేష్టమయిన పొగడ్తలకు; ఎక్కిన= స్థానమైన; సకల గుణములన్‌= సమస్తమైన మంచి లక్షణాలతో; ఈ+ 
మహిత+ఆత్ము= గొప్ప మనసు గలిగిన ఈ ధర్మరాజుయొక్క; చందానన్‌= విధంగానే; మమ్మున్‌= మమ్మల్ని, (ప్రజలను); 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రోచు-మా(త్ర-ఏ= రక్షించడం మాత్రమే కాదు సుమా; దేవ విషయ= దేవతల (దేవ-ఆలయాలు నిర్వాహాదిదైవ- ఉపభోగం 
నిమిత్తంగా); సమంచిత= ఒప్పుతున్న (ఇవ్వబడిఉన్న; అ(గహార= అ(గహారాలూ; సజ్ఞన= శ్రేష్ట (బ్రాహ్మణుల యొక్క; 
మాన్యంబులు= (గౌరవంగా ఇవ్వబడిన) మాన్యాలూ; ఐన= అయినటువంటి; [గ్రామములు= ఊళ్ళు; తగంగన్‌= సముచితంగా; 
రక్షింతురు= కాపాడుతారు; తారున్‌= స్వయంగా తాము (పాండవులు) కూడా; వెలయన్‌= ప్రసిద్దిగా; దేవ మహీసురులకున్‌= 
దేవతలకూ, (బ్రాహ్మణులకూ; ఊళ్ళులు= గ్రామాలను; ఇత్తురు= ఇస్తారు. 


తాత్సర్యం: ధర్మరాజు చాలా ముందుచూపు ఉన్నవాడు. గొప్ప మంత్రులు గలవాడు. చుట్టాలను పాలించే స్వభావం 
గలవాడు. శత్రువులపై గూడా దయ ఎక్కువగా గలవాడు. నిష్కల్మషమైన ఆలోచనలూ, సమయస్ఫూర్తితో గూడిన 
బుద్ది వైభవమూ, మంచి నడవడిక ధర్మరాజుకు చిన్నప్పటినుంచీ అలవడ్డాయి. ఇతరు లందరినీ తనవలెనే చూస్తాడు. 
ఇతడి తమ్ముళ్ళు గూడా (ప్రశంసించబడే మంచి లక్షణాలతో ఈ ధర్మరాజు వంటివారే. ఈ పాండవులును మమ్మల్ని 
(ప్రజలను) రక్షించటం మాత్రమే కాదు, దేవతల కొరకు అ(గ్రహారాలుగానూ, (బ్రాహ్మణులకు మాన్యాలుగానూ 
పూర్వరాజులు ఇచ్చిన ఊళ్ళను కాపాడుతారు. అంతే కాకుండా దేవతలకూ, బ్రాహ్మణులకూ తాము స్వయంగా 
కూడా చాలా ఊళ్ళు ఇస్తారు. 


క. మృదువులకు( జాల మృదువులు; । విదితయశా! వినుము పాండవేయులు కడు బె 
ట్టిదులు బెడిదంపు వారికి । మదలోభిత్వములు లేవు మందున కైనన్‌. 104 


ప్రతిపదార్థం: విదిత యశా!= (ప్రసిద్దమైన కీర్తి కల ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వినుము= మా మనవి వినవలసింది; పాండవేయులు= 
పాండురాజు కొడుకులు; మృదువులకున్‌= సాధువులైన వారి విషయంలో; చాలన్‌= తగినంత (అధికంగా); మృదువులు= సాధు 
జనులు; బెడిదంపు వారికిన్‌= [క్రూరుల విషయంలో; కడున్‌= మిక్కిలి; బెట్టిదులు= కఠినులు; మద లోభిత్వములు= గర్వమూ, 


పిసినిగొట్టుతనమూ; మందునకున్‌+ఐనన్‌= మందుకు కూడా; లేవు= (పాండవులందు) లేవు. 


తాత్సర్యం: ప్రసిద్ద మైన కీర్తి కలిగిన ధృతరాష్ట్ర మహారాజా! వినుము. పాండవులు మంచివారి విషయంలో చాలా 
మంచివారు. దుర్మార్గుల విషయంలో చాలా కఠినులు. ఆ పాండవులలో అహంకారం గానీ, లోభం కాని మందుకు 
కూడా (స్వల్పంగా నైనా) లేవు. 


క. శూరులు, శాంత స్వాంతులు, । పొరజన ప్రకర జానపదచయ నిత్యా 
పార ప్రమదాపాదన । పారగు లతుల గురుభక్తి పరతంత్రాత్ముల్‌. 105 


ప్రతిపదార్థం: శూరులు= పాండవులు శౌర్యం కలిగినవారు; శాంత-స్వాంతులు= (అయినా) ప్రశాంతమైన మనసులు కలవాళ్ళు; 
పౌరజన-ప్రకర= నగరవాసుల సమూహానికీ; జానపద చయజ= పల్లెలలో నివసించే జనుల సమూహానికీ; అపార= మితిమీరిన; 
'ప్రమద= సంతోషాన్ని; ఆపాదన= కల్పించటంలో; పారగులు= సర్వమూ తెలిసిన వాళ్ళు; అతుల= సాటిలేని; గురు= పెద్దల 
యందలి; భక్తి= సేవాభావానికి; పరతం(త్ర= అధీనమైన; ఆత్ముల్‌= మనసులు కలిగినవారు. 


తాత్సర్యం: పరాక్రమవంతులూ, నిర్వికారమైన మనస్సు కలిగిన వారూ అయిన పాండవులు పట్టణవాసులకూ, పల్లెలలో 
ఉండే ప్రజలకూ; నిరంతరమూ మిక్కిలి సంతోషం గలిగిస్తారు. పెద్దలమీద అత్యధికమైన భక్తి గలవారు. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 465 


తే. గొంతి దేవికి. గోడండ్రకును మనములC। గరుణ యగ్గల మై యుండు ధరణినాథ! 
పారులందును జనపద ప్రజల యెడను । నాడుదురు మేలు తమ కగ్గ మైన యపుడు. 106 


ప్రతిపదార్థం: ధరణినాథ!= (ధృతరాష్ట్ర రాజా!; గొంతిదేవికిన్‌= కుంతికీ; కోడం(డ్రకును= ఆ కుంతీదేవికి కోడళ్ళెన ద్రౌపది, 
ఉలూచి, సుభద్రా మొదలైన వారికీ; మనములన్‌= మనస్సులలో; పౌరులందును= పుర (పట్టణ) |ప్రజలపైనా; జనపద (ప్రజల 
ఎడను= పల్లె ప్రజల విషయంలోనూ; కరుణ= దయ; అగ్గలము+ఐ= అధికంగా; ఉండున్‌= ఉంటుంది; తమకున్‌= వారికి; 


అగ్గము+ఐన+అపుడు= కనబడిన సమయంలో (ప్రజలకు); మేలు= మంచి; ఆడుదురు= చెపుతారు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కుంతీదేవికీ, ఆమె కోడళ్ళకూ పట్టణ |ప్రజలమీదా, పల్లె జనుల మీదా దయ 
చాలా ఎక్కువ, వాళ్ళు ఆ ప్రజలు తమకు గోచరించినపుడు మేలు మాటలు చెపుతారు. 


వ. వీరలెప్పుడు మము నీవు గారవించు। టెటి(గి మన్నింతు రమలినహృదయ! కల(క 

దక్కిధర్మజుపై రాజ్యతంత్రభార । మిడి మనంబున నూటిడి యిచ్చ సలుపు.” 107 
ప్రతిపదార్థం: అమలిన హృదయ!= స్వచ్చమైన మనసు కలిగిన వాడా! ( ధృతరాష్ట్థా); నీవు= నీవు; మమ్మున్‌= మమ్మల్ని 
(ప్రజలను); ఎప్పుడు(న్‌= నిరంతరమూ; గారవించుట= ఆదరించటం; ఎటింగ౧= (గ్రహించి; వీరలు= ఈ పాండవులు, వారికి 
సంబంధిన (స్త్రీలూ; మన్నింతురు= మమ్మల్ని గౌరవిస్తారు; కలంక= (నీవు) విచారాన్ని; తక్కి= విడిచిపెట్టి; రాజ్య తంత్ర భారము= 
ఈ రాజ్యాన్ని పాలించవలసిన బాధ్యతను; ధర్మజుపైన్‌= ధర్మరాజు మీద; ఇడి= ఉంచి; మనంబునన్‌= నీ మనస్సులో; ఊటడి= 
ఊరట పొంది; ఇచ్చ= నీ ఇష్టం వచ్చిన పని, (నీ కిష్టమైన వనగమనం); చలుపు= చేయవలసినది. 
తాత్సర్యం: నిర్మలమైన మనసు కలిగిన ధృతరాష్ట్ర మహారాజా! మమ్మల్ని నీవెప్తుడూ ఆదరించటం తెలిసిన ఈ 
పాండవులూ వారి (స్త్రీలూ మమ్మల్ని గౌరవిస్తారు. విచారం విడిచిపెట్టు. సామ్రాజ్యం నిర్వహించవలసిన బరువు 
ధర్మజుడిపైన ఉంచుము. మనసు నిశ్చింత చేసికొమ్ము. నీకు తోచిన విధంగా (వనగమనం) చేయుము”. 


వ. అనిచెప్పెని ట్ల వ్విప్రముఖంబున( బౌరులభాషణంబులు విని ధృతరాష్టుండు ప్రీతుం డయి సముచిత ప్రకారం 
బుల నజ్జనంబులం గ్రమంబున వీడుకొలిపి, కౌంతేయాది బంధువులను మిత్రులను నిజనివాసంబులకుం 
బోవం బనిచి, గాంధారీ సమేతుం డై యభ్యంతరమందిరంబున కరిగి యద్దినశేషంబును రాత్రియుం దగు 
వర్తనంబుల. గడపి, మజునాండు విదురుని రావించి 'మృతు లయిన బాంధవుల కెల్లను సవిశేషశ్రాద్ధంబులు 
చేయు తలంపు పుట్టి కొన్ని దివసంబులు పయనంబు మానితి; మానిత మాననీయ చరిత్రుం డగు ధర్మపు 
శ్రుపాలికిం బోయి నీ విక్కార్యంబు సంఘటింపు' మని పనిచిన నతం 'డట్ల చేసెద' నని యనుజసహితుం డై 
యున్న యన్నరేంద్రునిం గాంచి. 108 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; చెప్పెన్‌(న్‌)= శంబువు పౌరుల అభిప్రాయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు; ఇట్టు= ఈ 
విధంగా; ఆ+విప్రముఖంబునన్‌= ఆ బ్రాహ్మణుడైన శంబువు నోట; పౌరుల భాషణంబులు= అక్కడి పురజనులమాటలను; 
విని= ఆలకించి; ధృతరాషుండు; ప్రీతుండు+అయి= సంతోషించినవాడై; సముచిత ప్రకారంబులన్‌= తగినవిధంగా; (ఎవరి 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


కెటువంటి పద్దతి ఉచితమో ఆ విధంగా) ఆ+జనంబులన్‌= ఆ పౌరులను; (క్రమంబునన్‌= వరుసగా అందరినీ; వీడు కొలిపి= 
పంపి; కౌంతేయ ఆదిబంధువులను= పాండవులు మొదలైన చుట్టాలనూ; మిత్రులనూ= స్నేహితులనూ; నిజ నివాసంబులకున్‌= 
తమతమ ఇళ్ళకు; పోవన్‌ పనిచి= వెళ్ళుండని పంపి; గాంధారీ సమేతుండు+ఐ= గాంధారితో కూడినవాడై; అభ్యంతర 
మందిరంబునకున్‌= తమ లోపలి ఇంటికి; అరిగి= వెళ్ళి; ఆ+దినశేషంబును= మిగిలి ఉన్న ఆరోజు పగటిసమయాన్ని; కడపి= 
దాటించి; మజునాండు= తరువాతిరోజు; విదురునిన్‌= సోదరుడైన విదురుడిని; రావించి= పిలిపించి; (అతనితో ఇలా అంటున్నాడు) 
మృతులు+అయిన= మరణించినట్టి; బాంధవులకున్‌= చుట్టాలకు; ఎల్లను= అందరికీ; సవిశేష (శాద్దంబులు= విశేషమైన శ్రాద్దక్రియలు; 
చేయుతలంపు= చేయాలనే ఆలోచన; పుట్టి= ఏర్పడి; పయనంబు= అరణ్యాలకు చేయవలసిన ప్రయాణం; కొన్ని దివసంబులు= 
కొన్ని రోజులు; మానితి(న్‌)= మానుకొన్నాను; మానిత= గౌరవించబడేవారిచేత; మాననీయ= గౌరవించదగిన; చరిత్రుండు= 
నడవడిక కలిగినవాడు; అగు= అయినటువంటి; ధర్మపుత్రుపాలికిన్‌= ధర్మరాజువద్దకు; నీవు= నీవు (విదురుడు); పోయి= వెళ్ళి; 
ఈ+కార్యంబు= తాను మృతబాంధవులకు చేయ తలపెట్టిన (శ్రాద్దలకు అనుమతీ-ఏర్పాట్టు-అనే పని; సంఘుటింపుము= 
సాధించవలసింది; అని= అని చెప్పి; పనిచినన్‌= నియోగించగా; అతండు= ఆ విదురుడు; అట్టు+అ= ఆ (ధృతరా(ష్టుడు చెప్పిన) 
విధంగానే; చేసెదన్‌= చేస్తాను; అని= అనిచెప్పి; అనుజసహితుండు ఐ+ఉన్న= భీముడు మొదలైన తమ్ములతో కూడి ఉన్న; 


ఆ+నరేందద్రునిన్‌= ఆ (ధర్మ) రాజును; కాంచి= చూచి (ఎదురుగ ధర్మరాజుతో ఇట్టా అంటున్నాడు). 


తాత్సర్యం: పౌరుల అభిప్రాయాన్ని ఆ (బ్రాహ్మణుడి (శంబువు) నోట ఆ విధంగా విన్న ధృతరాష్ట్రుడు చాలా 
సంతోషించాడు. ఈ పౌరజనులకు ఎవరిస్థాయికి తగిన విధంగా వారికి ఆ ప్రకారంగా క్రమంగా వీడుకోళ్ళు చెప్పి 
ఇళ్ళకు పంపించాడు. తను గూడా గాంధారితో కలిసి లోపలి మందిరానికి వెళ్ళాడు. ఆరోజు ఇంకా మిగిలిఉన్న పగలు, 
ఆ రోజు రాత్రీ గడిపి, మర్నాడు విదురుడిని పిలిపించి అతడితో ఇట్టా అన్నాడు. మరణించిన బంధువులందరికి 
సవిశేషంగా (శ్రాద్దాలు పెట్టాలనే సంకల్పం కలిగింది. అందువలన అరణ్యగమనం కొన్నాళ్ళు మానుకొంటున్నాను. నీవిపుడు 
ఆ ధర్మరాజు దగ్గరికి పోయి ఈ పని ఏర్పాటు చేయుము. అనగానే విదురుడు సరే అని వెళ్ళాడు. అక్కడ తమ్ముళ్ళతో 
కలిసిఉన్న ధర్మరాజును చూచి అతడితో విదురుడు ఇట్టా అన్నాడు. 


సీ.  'మితండ్రి సురనదీసూతి బాహ్లికులకు | సోమదత్తునకు(, దత్స్పూనునకును, 
దుర్యోధనాదిసుతులకును; దక్కును । గలుగు బంధులకు నుత్మర్ష మెసంగ 
శ్రాద్ధముల్‌ సేయు విచారంబు దో(చిన । మసలెం గార్తికపార్ణమాసి దాంక 
వనమున కరుగ కప్పని నీకు బోలిన । యట్టులు గావింపు' మనిన నాతC 


తే. డెంతయును వేడ్కనమ్మాట కియ్యకొనియె; । నర్దునుండును బ్రీతు( డై యర్హమనియె; 
= యౌ 
భీము6డపుడు కమర్షిన మోముతోడ । విదురు వదనంబు సూచుచు. బెదవు లదర 109 


ప్రతిపదార్థం: మా తండ్రి= (మోకు తండ్రి అయిన) ధృతరాష్ట్రుడు; సురనదీసూతి, బాహ్లికు= బాహ్లికుడికీ; సోమదత్తునకున్‌= 
(బాహ్హికుడి కొడుకు అయిన) సోమదత్తుడికీ; తద్‌ సూనునకునున్‌= ఆ సోమదత్తుడి కొడుకయిన భూరి(శ్రవసుడికీ; దుర్యోధన+ఆది, 
సుతులకున్‌= దుర్యోధనుడు మొదలైన కొడుకులకూ; తక్కును కలుగు= ఇంకా మిగిలిఉన్న; బంధులకున్‌= యుద్దంలో మరణించిన 
బంధువులకూ; ఉత్కర్షము= ఆధిక్యం; ఎసణగన్‌= అతిశయించే విధంగా; (శాద్ధముల్‌= ఉత్తమ లోకాలు కలుగజేసే (శ్రాద్ద) 
కర్మలను; చేయు విచారంబు= చేయాలనే ఆలోచన; తోంచినన్‌= కలగటం వలన; వనమునకున్‌= అడవులకు; అరుగన్‌= 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 467 


వెళ్లకుండా; కార్తిక పౌర్లమాసి దాంకన్‌= కార్తికమాస పూర్ణిమ వరకూ; మసలెన్‌= ప్రయాణం చేయకుండా ఆగాడు; నీకున్‌= నీకు; 
పోలిన+అట్టులు= తగిన విధంగా; కావింపుము= చేయవలసింది; అనినన్‌= అని విదురుడు పల్కగా; అతండు= ఆ ధర్మరాజు; 
ఎంతయున్‌= చాలా; వేడ్కన్‌= ఆనందంతో; ఆ+మాటలన్‌= విదురుడి మాటలకు; ఇయ్యకొనియెన్‌= అంగీకరించాడు; 
అర్జునుండును= అర్జునుడు కూడా; ప్రీతుండు+ఐ= ఆనందించినవాడై; అర్హము= (ధృతరాష్ట్రుడు చేయదలచినపని) తగినది; 
అనియెన్‌= అన్నాడు; అపుడు= ఆ సమయంలో; భీముండు= భీమసేనుడు; కమర్చిన మోము తోడన్‌= మండిపడుతున్న ముఖంతో; 
విదురువదనంబు= విదురుడి ముఖాన్ని; చూచుచున్‌= చూస్తూ; పెదవులు= పెదవులు; అదరన్‌= అదురుతుండగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: (ధర్మరాజా!) మీ తండ్రి ధృతరాష్ట్రుడు, భీష్ముడికీ, బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవులకూ; దుర్యోధనుడు 
మొదలైన కొడుకులకూ; ఇంకా యుద్దంలో మరణించిన మిగిలిన బంధువులకూ, సవిశేషంగా, (శ్రాద్ద కర్మలు చేయాలనే 
ఆలోచన కలగటంవలన కార్తిక పూర్ణిమవరకూ అరణ్యాలకు వెళ్ళకుండా ఆగాడు. ఇంక నీవు తగువిధంగా చేయవలసింది” 
అన్నాడు విదురుడు ధర్మరాజుతో. ధర్మరాజు ఆ మాటలకు సంతోషంగా అంగీకరించాడు. అర్జునుడు కూడా అది 
తగిన పని అన్నాడు. భీముడు మాత్రం కోపంతో ఎర్రబడిన ముఖంతో విదురుడి ముఖంలోకి చూస్తూ పెదవులు 
అదురుతుండగా ఏదో అనబోయాడు. 


వ. ఏమేనిం బలుకం జూచినన్‌ బీభత్సుండు మెలుపున నతని వారించి యల్లన యిట్లనియె. 110 


ప్రతిపదార్థం: ఏమి+ఏనిన్‌= ఏదో; పలుకన్‌+చూచినన్‌= మాట్లాడబోతుండగా; బీభత్సుండు= అర్జునుడు; మెలుపునన్‌= చాకచక్యంతో; 
అతనిన్‌= ఆ భీముడిని; వారించి= (మాటాడకుండా) ఆపి; అల్లన= మెల్లగా; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: (భీముడు కోపంతో విదురుడితో ఏదో) అనబోతూ ఉండగా అర్జునుడు నేర్పుగా భీముడిని మాటాడకుండా 
నివారించి మెల్లగా ఇట్టా అన్నాడు. 
లా భా 

ల్‌ ఆ ఆ 
సి. “రాజు వృద్దుడు ధృతరా ముండు భీష్మము । ఖ్య జ్ఞాతులకు శ్రాద్ధకర్మ మాచ 

రింప( దలంచి యర్ధించె; భవజ్జిత। ధనధాన్యములు నీవు దాని కియ్య 

కొనమి యశంబునకును ధర్మమునకు వి । ధ్వంసంబు సేయదే? ధర్మతనయు 

తలంచినపని విఘ్నితము సేయందగునయ్య? | మనకు నయ్యంబికాతనయు. దొల్లి 


ఆ. _ వేండికొందు మతండు వేడెడుంగానకు । నేగుచుండి మనల నిప్పు డింత 
సూడవలదె? యొండులాడక యప్పని । సలుపు టొప్ప బాహుశాలి! నీకు. 111 


ప్రతిపదార్థం: ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; రాజు= మనకు పాలకుడు; వృద్దుండు= పైగా (వయసు మళ్ళిన) పెద్దవాడు; 
భీష్మ- ముఖ్య జ్ఞాతులకున్‌= భీష్ముడు మొదలైన దాయాదులకు; (శ్రాద్దకర్మము= సుగతులు కలగటం కొరకు (శ్రాద్ద క్రియలు; 
ఆచరింపన్‌= చేయాలని; తలంచి= అనుకొని; భవత్‌-జిత-ధనధాన్యములు= నీవు ఇతరరాజులను జయించి తెచ్చిన సంపదలు; 
అర్థించెన్‌= కోరుతున్నాడు; దానికిన్‌= ధృతరాష్ట్రుడి ఆ కోరికను; నీవు= నీవు; ఇయ్యకొనమి= ఒప్పుకొనకపోవటం; యశంబునకును= 
కీర్తికి; ధర్మమునకున్‌= ధర్మానికీ; విధ్వంసంబు= వినాశనం; చేయదే?= కలిగింపదా?; ధర్మతనయు= ధర్మరాజు; తలంచిన పని= 
ఉద్దేశించిన పని; విఘ్నితము చేయన్‌= అడ్డగించటం; మనకున్‌= (అతడి తమ్ములమైన) మనకు; తగునయ్య?= ఉచితమా?; 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


తొల్లి= పూర్వం; ఆ+అంబికాతనయున్‌= ఆ ధృతరాష్ష్రుడిని; వేండికొందుము= మనమే అర్థించేవాళ్ళం; అతండు= అటువంటి 
ధృతరాష్ట్రుడు; ఇప్పుడు= ఈనాడు; మనలన్‌= మనలను; కానకున్‌= అరణ్యానికి; ఏంగుచున్‌+ఉండి= వెళ్ళుతూ; వేండెడున్‌= 
అర్థిస్తున్నాడు; ఇంత= ఈ మాత్రం ధృతరాష్ట్రుడి చిన్న పని; చూడన్‌వలదె?= మనం చేసిపెట్ట నవసరం లేదా?; బాహుశాలి!= 
మిక్కిలి భుజబలం కలిగిన భీమా!; ఒండులు= విరుద్దమైనమాటలు; ఆడక= చెప్పక; ఆ+పని= ఆ ధృతరాష్ట్రుడి కార్యం; 
చలుపుట= చేయటం; నీకున్‌= నీకు; ఒప్పున్‌= తగును. 


తాత్సర్యం: 'ధృతరాష్ట్రుడు మనరాజు. పైగా పెద్దవాడు. భీష్మాదు లైన దాయాదులకు శ్రాద్ద క్రియలు చేయుటకొరకు 
నీవు రాజులను జయించి సంపాదించిన ధనధాన్యాలు అడుగుతున్నాడు. నీవు దానికి ఒప్పుకోకపోవటం (మన) కీర్తిని, 
ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మరాజు చేయదలచుకొన్న పనిని మనం అడ్డగింపవచ్చునా? పూర్వం మనమే ధృతరాష్ట్రుడిని 
అర్హించేవాళ్ళం. అటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు, అదీ అడవులకు పోతూ, మనలను అర్థిస్తున్నాడు. ఆ పని మనం 
చేసి పెట్టవద్దా? మరొక మాట చెప్పకుండా నీవు ధృతరాష్ట్రుడి పని చేయటం ఉచితం' (అన్నాడు భీముడితో అర్జునుడు). 


క. అని చెప్పంగ జెవి( దాటిచి । విని ధర్మతనూజు. డంత విజయునిం బొగడెన్‌ 
మనమున నమ్మాటల క । య్యనిలతనయు( డిట్టు లనియె నన్నరుతోడన్‌. 112 


ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా; చెప్పంగన్‌= అర్జునుడు భీముడితో పల్కగా; అంతన్‌= అపుడు; ధర్మతనూజుండు= ధర్మరాజు; 
చెవిన్‌= తన చెవిని; తాణిచి= ఆ వైపు కూర్చి; విని= ఆలకించి; మనమునన్‌= తనమనస్సులోనే; విజయునిన్‌= అర్జునుడిని; 
పొగడెన్‌= ప్రశంసించాడు; ఆ+మాటలకున్‌= అర్జునుడన్న మాటలకు; ఆ+అనిలతనయు(డు= వాయుపుత్రుడైన ఆ భీముడు; 
ఆ+నరుతోడన్‌= ఆ అర్జునుడితో; ఇట్టులు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా భీముడితో చెప్పినమాటలను అటువైపు చెవిపెట్టి ధర్మరాజు విన్నాడు. చాల సంతోషించి, 
అర్జునుడిని మనసులోనే ప్రశంసించాడు. అర్జునుడి మాటలకు అతడితో భీముడు ఇట్టా అన్నాడు. 


భీము. డర్జునునితో ధృతరాష్టు నుద్యోగంబునకు. బ్రతికూలించి చెప్పుట (సం.15-17-15) 


క. “మును చేసినయవి చాలవె? । విను గాంగేయాది బంధువితతికి. దగ నిం 
కను శ్రాద్దంబులు వలసిన । మనము దగమె చేయ దుష్టమతి యతం డేలా? 113 


ప్రతిపదార్థం: మును= (ధృతరాష్ట్రుడు) ఇంతకు మునుపు; చేసిన+అవి= ఆచరించిన (శ్రాద్దాదికర్మలు; చాలవె?= సరిపోవా?; 
విను= (అర్జునా) వినవలసింది; గాంగేయ+ఆది బంధు వితతికిన్‌= భీష్ముడు మొదలైన బంధువుల సమూహానికి; ఇంకను= 
ఇంకా; తగన్‌= తగు విధంగా; (శ్రాద్దంబులు= (శ్రాద్దక్రియలు; వలసినన్‌= చేయవలసి వస్తే; చేయన్‌= చేయడానికి; మనము= 
మనం (పాండవులము); తగమె?= అర్హులం కాదా?; దుష్టమతి= దుర్చుద్ది అయిన; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; ఏలా?= 
ఎందుకు (ఆచరించాలి)? 


తాత్సర్యం: 'అర్జునా! ధృతరాష్ట్రుడు ఇంతవరకూ చేసిన శ్రాద్ధాలు సరిపోలేదా? భీష్మాదు లైన బంధువుల మూకకు 
ఇంకా చేయవలసివస్తే అందుకు మనం పనికి రామా? దుష్టబుద్ధి అయిన ధృతరాష్టుడే ఎందుకు చేయాలి? 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 469 


క. మటచితె యాతండు మనలం । బటిచిన బన్నములు భీష్మ బాహ్లిక ముఖు ల 

త్తటి నెటంబోయిరి? వారల । నెటు(గమె మన? మట్టి బంధు లేటికి మనకున్‌? 114 
ప్రతిపదార్థం: అత(డు= ఆ ధృతరాష్ట్రుడు; మనలన్‌= పాండవులను; పఅచిన బన్నములు= చేసిన అవమానాలు; మజచితి(వి)+ఎ= 
మర్శిపొయ్యావా?; భీష్మ-బాహ్లిక-ముఖులు= భీష్ముడూ, బాహ్లికుడూ, మొదలైన ఆ బంధువులు; ఆ+తటిన్‌= మనలను అవమానించే 
టప్పుడు; ఎటన్‌+పోయిరి?= ఎక్కడికి వెళ్ళారు? వారలన్‌= ఆ భీష్మాదులను; మనము= మనం; (నీవూ,నేనూ); ఎణు(గమె?= 


తెలిసిన వాళ్లం కదా?; అట్టిబంధులు= అటువంటి చుట్టాలు; మనకున్‌= మనకు; ఏటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: ఆ ధృతరాష్ట్రుడు మనకు చేసిన పరాభవాలు మరచిపోయావా? ఆ సమయంలో భీష్ముడూ బాహ్హికుడూ 
మొదలైన ఈ బంధువులు ఏమైనారు? వాళ్లసంగతి మనకు తెలియదా? అటువంటి బంధువులు మన కెందుకు? 
(వాళ్ళకు (శ్రాద్దక్రియలు చేయ నవసరం లేదు). కాబట్టి ధృతరాష్ట్రుడికోరిక, అంగీకరించ నక్కర్లేదు. 


వ. వారి విషయం బైన మేలునకు మాటాడుట యెగ్గు గా; దాకర్ణింపుము. 115 


ప్రతిపదార్థం: వారి విషయంబు= భీష్మ ముఖ్యులైన జ్ఞాతులకు సంబంధించినది; ఐన= అయినటువంటి; మేలునకున్‌= 
ప్రయోజనానికి; మాణు+ఆడుట= విరుద్దంగా మాటాడటం; ఎగ్గు= తప్పు; కాదు= కాదు; ఆకర్షింపుము= (అర్జునా! ఇంకొక 
మాట) విను. 


తాత్సర్యం: భీష్మాదులను మనం బంధువులుగా (గ్రహించనే అవసరం లేదు కాబట్టి వారికి సంబంధించిన మేలు 


(ఊర్హ్యలోకాలు కలగడం) కొరకు విరుద్దంగా మాటాడితే తప్పేమో లేదు. ఇంకొక మాట వినుము. 


తే. కర్ణునకుంజేయవలసిన గారవమున । గొంతి యింకను శ్రాద్ద మత్యంతవిభవ 
ముల్లసిల్లంగం జేయుంగా కుచిత నిరతి । యావిధమునకు మాటాట సూవె యెగ్గు.” 116 


ప్రతిపదార్థం: కర్టునకున్‌= కర్గుడికి; చేయవలసిన= ఆచరించవలసిన; గారవమునన్‌= వాత్సల్యంతో; ఉచిత-నిరతిన్‌= తగినంతటి 
ఆసక్తి (శద్దుతో; ఇంకను= ఇంకా, పూర్వంకంటె అధికంగా; అత్యంత-విభవము= మిక్కిలి వైభవం; ఉల్లసిల్లంగన్‌= ప్రకాశించేటట్టుగా; 
శ్రాద్దము= (శ్రాద్దకర్మను; గొంతి= కుంతీదేవి; చేయున్‌+కాక= చేస్తుంది; ఆ విధమునకున్‌= కర్టుడికీ, కుంతి-శ్రాద్ధం చేసే విషయానికి 
మా(త్రమే; మాణు+ఆట= విరుద్దంగా పలకటం; ఎగ్గు= తప్పు; చూవె= సుమా. 


తాత్పర్యం: ఊర్ల దైహిక క్రియలు కర్గుడికి చేయాలనుకొంటే, పుత్రవాత్సల్యంతో, శ్రద్దగా అపూర్వమైన వైభవంతో 
కుంతీదేవి చేయవచ్చు. దానికి ఎదురు మాటాడటం తప్పు. 


వ. అని పలికి వెండియు. 117 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; పలికి= (అర్జునుడితో, భీముడు) చెప్పి; వెండియున్‌= మళ్ళీ ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అట్లా చెప్పి భీముడు అర్జునుడితో మళ్ళీ ఇలా అన్నాడు. 


972 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వనమునకున్‌= ఆ ఖాండవవనానికి; ఉభయ, పార్చ్యంబులన్‌= రెండువైపుల; చక్ర, ధరుండు+అయ్యు= 
చక్రాయుధాన్ని ధరించినవాడై; జలరుహనాభుండు= పద్మం నాభిలో కలవాడు - శ్రీకృష్ణుడు; గాండీవ, ధరుండు+అయ్యున్‌= 
గాండీవాన్ని ధరించినవాడై; పాండవుండు= అర్జునుడు; ఉండిరి; తొల్లింటి; అట్టులు= పూర్వంవలె; పెల్టురే6౧= విజృంభించి; 
అమితబలులు= మిక్కిలి బలం కలవాళ్ళు; వన, రక్షకులు= ఆ ఖాండవవనాన్ని రక్షించేవాళ్ళు; అనలంబున్‌= నిప్పును; 
ఆర్సంగన్‌= ఆర్బ్పటానికి; ఆర్చుచున్‌= అరచుచు; పజుతెంచి= పరుగెత్తుకొని వచ్చి; పార్టు, సునిశిత+అస్త్రధారలన్‌= అర్జునుని 
యొక్క మిక్కిలి వాడి అయిన బాణాల వర్షంచే; అపగత, దర్పులు+ఐ= కోల్పోయిన గర్వం కలవాళ్ళయి; యమ, సదనంబునకున్‌= 
యముని ఇంటికి; అరిగిరి= వెళ్ళారు - అనగా, మరణించారు; శిఖియున్‌= అగ్నిదేవుడుకూడా; ఉగ్ర, దీర్హ జిహ్వలు= భయం 
కరాలు, దీర్జాలు అయిన నాలుకలు; చాచి= చాచి; ఉద్దుర, సమీరణంబు= విజృంభించిన గాలిని; తోడు= సహాయంగా; 
చేసికొని= గావించుకొని; ఖాండవమునకున్‌= ఖాండవానికి; అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; యుగాంత, కాల, 
కుపిత+అనల+ఆకారు(డు= ప్రళశయకాలకోపంలో ఉన్న అగ్నివంటి ఆకారం కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: ఆ ఖాండవవనానికి రెండువైపులా - చక్రాయుధాన్ని ధరించి శ్రీకృష్ణుడూ, గాండీవాన్ని ధరించి 
అర్జునుడూ నిలబడ్డారు. అంతకుముందువలె అమితబలులైన ఖాండవవనరక్షకులు నిప్పు నార్పటానికి అరుస్తూ 
పరుగెత్తుకొని వచ్చారు. అర్జునుని వాడిబాణాలవర్షంవల్ల గర్వాన్ని కోల్పోయి మరణించారు. అగ్నిదేవుడు భయంకరాలైన 
పొడవైన నాలుకలు చాచి, విజృంభించిన గాలిని తోడుచేసికొని, ఆ ఖాండవానికి ప్రళయకాలాగ్నివంటివాడయ్యాడు. 


మ. ఘనధూమధ్వజ దహ్యమాన లవలీ కర్పూర తక్కోల చం 
దన కాలాగరు సల్లకీతరుల యుద్యద్భూమధూపానువా 
సన నొప్పెన్‌ సురభీకృతంబు లగుచున్‌ సంక్రీడమానామృతా 
శనవిద్యాధరసద్విమానవితతుల్‌ సావిత్రవర్మంబునన్‌. 262 


ప్రతిపదార్థం: ఘన, ధూమ, ధ్వజ, దహ్యమాన, లవలీ, కర్పూర, తక్కోల, చందన, కాలాగరు, సల్లకీ, తరుల= గొప్పవాడు 
పొగను జెండాగా కలవాడు అయిన అగ్నిహోత్రునిచే కాల్చబడుతున్న లవలి తీవలు, తక్కోలాలు, మంచిగంధాలు, నల్లఅగరులు, 
అందుగులు అనే వృక్షాలయొక్క; ఉద్యత్‌+ధూమ, ధూప+అను, వాసనన్‌= మీది కెగుస్తూ ఉన్న పొగ అనే ధూపాన్ని 
అనుసరించిన వాసనచేత; సావిత్ర, వర్త్మంబునన్‌= సూర్యునిదైన మార్గంలో - అంటే ఆకాశమంతటా; సం(క్రీడమాన+ 
అమృత+అశన, విద్యాధర, సత్‌+విమాన, వితతుల్‌= విహరిస్తున్న దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమాలైన విమానాల 
సమూహాలు; సురభీ, కృతంబులు+అగుచున్‌= మంచివాసన కలవిగా చేయబడినవై; ఒప్పెన్‌= ్రకాశించాయి. 


తాత్పర్యం: బాగా విజృంభించిన అగ్నిహోత్రుడు కాల్సే లవలితీగలు, కర్పూరాలు, తక్కోలాలు, మంచిగంధాలు, 
నల్లఅగరులు, అందుగులు అనే వృక్షాలనుండి మీది కెగుస్తున్న పొగ అనే ధూపాన్ని అనుసరించిన వాసనచేత- 
ఆకాశమందంతటా విహరించే దేవతలయొక్క, విద్యాధరులయొక్క ఉత్తమవిమానాలు మంచివాసనతో (ప్రకాశించాయి. 


విశేషం: అలంకారం - రూపకం, అతిశయోక్తి. అగ్నిహో(త్రుని మహాభయంకరవిజృంభణం పద్యంలో ఓజోగుణవిశిష్టంగా 
ప్రకాళిస్తున్నది. 
చ. జ్వలన శిఖాలియున్‌ విజయుసద్విశిఖాలియు. జుట్టుముట్టినం 

దలరి భయాకులంబు లగు తద్వనజీవులయార్తనాద మం 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“పాంచాలి నవమానపటథిచిన తెటి(గును । నయ్యింతి వెనుక రా నడవి.గలయ 
ధర్మజుచన్న చందంబును మది గీటి । యుండక మఠ పెట్టు లొలసె నీకు 
నాంబికేయుండు తండ్రి యగుట నాం డెటంబోయె । భీష్ముండు మొదలగు పెద్దవారి 
బాంధవం బేమయ్యెం బార్థ! యీవిదురు డె । అుంగండే వారల భంగి?” యనిన 


©. ధర్మజుండు భీము దగువచనముల న । దల్జె నరుడు మరియు. దగండె పూజ 
కాంబికేయుం? డిట్టు లనకుము మనకు న । గ్రజుని పనుపు సేంత వ్రతము గాదె! 118 


ప్రతిపదార్థం: పార్థ!= అర్జునా!; పాంచాలిన్‌= (పాంచాలరాజు కూతురైన) ద్రౌపదిని; అవమాన పటీచిన తెజింగును= పరాభవించిన 
విధమూ; ఆ+ఇంతి= ఆ(ద్రౌపది; వెనుకన్‌= వెన్నంటి; రాన్‌= రాగా (అనుసరింపగా); అడవిన్‌= అడవులలో; కలయన్‌= చుట్టి; 
ధర్మజు-చన్న చందంబును= ధర్మరాజు తిరిగిన విధమూ; మదిన్‌= మనసులో; గీజి+ఉండక= నాటుకొని నిలువకుండా; నీకున్‌= 
నీకు (అర్జునుడికి); మణపు= మర్చిపోవటం; ఎట్టులు= ఏ విధంగా; ఒలసెన్‌= సంభవించింది; ఆంబికేయు(డు= ధృతరాష్ట్రుడు; 
తం(డ్రి= మనకు (పెద్ద) తండ్రి; అగుట= కావటం, నాండు= (ద్రౌపదిని, (మనలను) పరాభవించినరోజు; ఎటన్‌= ఎక్కడికి; 
పోయెన్‌?= పోయింది?; భీష్ముండు= భీష్ముడూ; మొదలు-అగువారి-బాంధవంబు= మొదలైన వాళ్ళకు మనతో ఉన్న చుట్టరికం; 
ఏమి-అయ్యెన్‌?= ఆ రోజు ఏమయిపోయింది?; వారల భంగి= ఆ ధృతరాష్ట్రుడు భీష్ముడు మొదలైనవారి విధానం; ఈ విదురు( 
డు= (ధృతరాష్ట్రుడి మాట మోసుకొనివచ్చిన) ఈ విదురుడు; ఎజుంగండే?= తెలిసిన వాడు కాదా?; అనినన్‌= అని (భీముడు) 
పల్కగా; భీమున్‌= భీముడిని; ధర్మజుండు= ధర్మరాజు; తగు వచనములన్‌= తగిన మాటలతో; అదల్చెన్‌= వారించాడు; నరు 
డు= అర్జునుడు; మజియున్‌= ఇంకా (ఇట్టా అంటున్నాడు); ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; పూజకున్‌= (మనం) గౌరవించడానికి; 
తగండె?= అర్హుడా కాదా?; ఇట్టులు= ఈ విధంగా, (భీష్మ ధృతరాష్రాదులను నిందిస్తూ); అనకుము= మాటాడకు; అ(గ్రజాని 
పనుపు= అన్నగారి ఆజ్ఞ; చేంత= ఆచరించటం; మనకున్‌= అతడికి తమ్ముళ్లమైన మనకు అందరికీ; 'వ్రతము= నియమం; 


కాదె!= కదా!. 

తాత్సర్యం: 'అర్జ్హునా! ఆ రోజు ద్రౌపదిని సభలో పరాభవించిన విధమూ, ఆ (ద్రౌపది వెన్నంటి రాగా ధర్మరాజు 
అడవుల వెంట తిరగటమూ, మనసులో నాటుకొనకుండా మర్చిపోవటం నీకు ఎట్టా సంభవించింది? ద్రౌపదిని 
అవమానించిన ఆ రోజు ఈ ధృతరాష్ట్రుడు తండ్రి కాడా? అపుడు భీష్మాదుల బాంధవ్యం ఎక్కడికి పోయింది? వాళ్ళ 
సంగతి ఈ విదురుడికి తెలియదా? అని అంటూంటే ధర్మరాజు భీముడిని తగు మాటలతో వారించాడు. అర్జునుడింకా 
భీముడితో ఇట్లా అన్నాడు. ధృతరాష్ట్రుడు గౌరవానికి అర్హుడు కాడా? ఈ విధంగా మాటాడకుము. అన్నగారి ఆజ్ఞ 
నిర్వహించటం మనకు నియమం గదా! 


క. అని భీము నదిమి విదురుని । గనుంగొని మా తండ్రి పుణ్య కర్మము లెమ్మెం 

దన బంధులకై చేయంగ । మనంబునం దల(చె నా సమంచితభంగిన్‌. 119 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; భీమున్‌= భీముడిని; అదిమి= మాటాడకుండా చేసి, (అదిమిపట్టి); విదురునిన్‌= విదురుడిని; 
కను(గొని= చూచి ఇట్లా అన్నాడు; మా తండ్రి= ధృతరాష్ర్రుడు; తన బంధులకున్‌= తన చుట్టాలకొరకుగా; పుణ్య కర్మములు= 
శ్రాద్ద క్రియలు; ఏ+మైన్‌= ఏ విధంగా; చేయంగన్‌= చేయటానికి; మనంబునన్‌= తన మనస్సులో; తలంచెన్‌= అనుకొన్నాడో; ఆ 
సమంచిత భంగిన్‌= ఆ గొప్ప తీరుగా (చేయవచ్చును). (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆశ్రమవాసపర్వము న ప్రథమాశ్వాసము 471 


తాత్సర్యం: అని చెప్పి భీముడిని బలవంతంగా మాటాడకుండా చేసి అర్జునుడు విదురుడిని చూచి ఇట్లా అన్నాడు. 
'మా తండ్రిగారైన ధృతరాష్ట్రుడు తన బంధువుల కొరకు (శ్రాద్దాది పుణ్యకర్మలు ఏ విధంగా చేయాలని మనసులో 
అనుకొన్నాడో ఆ విధంగా, ఘనంగా చేయవచ్చును. 


క. నాయింటి ధనము గైకొని | చేయ(గలా( డమ్మహీశు చిత్తము సంతో 
షాయత్తంబుగ వేగమ । పోయి యనఘ! చెప్పు మవ్విభుండు ప్రియ మందన్‌. 120 


ప్రతిపదార్థం: నా+ఇంటి ధనము= (నా ఇంట ఉన్న= నేను సంపాదించిన) నా ధనం; కైకొని= స్వీకరించి; ఆ+మహీ+-ఈశు 
చిత్తము= ఆ ధృతరాష్ట్రుడి మనస్సు; సంతోష+ఆయత్తంబుగన్‌= (ఆనందానికి అధీనం కాగా) ఆనందంతో నిండిపోగా; చేయం 
గలాండు= చేస్తాడు; అనఘ!= పుణ్యాత్ముడా! (విదురా); ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్రుడు; పియము-అందన్‌= సంతోషించేటట్టుగా; 
వేగము+అ= త్వరగా; పోయి= ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి; చెప్తుము= ఈ విషయం చెప్పవలసింది. 
తాత్పర్యం: నా సంపదను (గ్రహించి తన మనసు సంతోషించే విధంగా (తన బంధువులకు పుణ్యకర్మలు ఘనంగా) 
ధృతరాష్ట్రుడు చేస్తాడు. పుణ్యాత్ముడా! (విదురా!) ఆ ధృతరాష్ట్రుడికి ఆనందం కలిగించే ఈ విషయాన్ని తొందరగా 
వెళ్ళి చెప్పవలసింది” (అన్నాడు అర్జునుడు). 
చ. అన విని మెచ్చి ధర్మసుతు€ డర్జునునిం గొనియాడి యాదరం 

బున విదురుం గనుంగొని 'ప్రభూత విధానములన్‌ నిజేచ్చ నా 

ధనమును నర్గ్జునార్థమును దా గొని శ్రాద్దము లాచరించు నాం 

డనఘ! కురూద్వహుం డిది మదాత్మకు నిం పని విన్నవింపుమీ!' 121 


ప్రతిపదార్థం: అనన్‌-అని (అర్జునుడు) చెప్పగా; ధర్మసుతుండు= ధర్మరాజు; విని= ఆలకించి; అర్జునున్‌= అర్జునుడిని; మెచ్చి= 
మెచ్చుకొని; ఆదరంబునన్‌= వాత్సల్యంతో; కొనియాడి= ప్రశంసించి; విదురున్‌= విదురుడిని; కనుంగొని= చూచి (ఇట్టా అన్నాడు); 
అనఘ!= పాపరహితుడా!; కురు+ఉద్వహుండు= కురువంశాన్ని ఉద్దరించేవాడైన-ధృతరా(ుడు; తా(న్‌)= తాను (స్వయంగా); 
నా ధనమును= నా సంపదనూ; అర్జున+అర్థమును= అర్జునుడి సంపదను; కొని= స్వీకరించి; (శ్రాద్దములు= భీష్మాదులకొరకు 
శ్రాద్దకర్మలు; ప్రభూత విధానములన్‌= (శ్రేష్టమయిన పద్దతులలో- ఘనంగా; నిజ+ఇచ్చన్‌= తన ఇష్టానుసారంగా; ఆచరించువా( 
డు= చేస్తాడు; ఇది= ఇట్టా చేయటం; మత్‌+ఆత్మకున్‌= నా అంతరంగానికి; ఇంపు= ఇష్టం; అని= అని; విన్నవింపుమీ= ఆ 
ధృతరాష్ట్రుడికి (నా మాటగా) వినయంగా చెప్పుము. 


తాత్సర్యం: అర్జునుడి మాటలు విని ధర్మరాజు చాలా సంతోషించాడు. వాత్సల్యంతో అర్జునుడిని ప్రశంసించాడు. 
విదురుడిని చూచి - 'పుణ్యాత్ముడా! కురువంశాన్ని ఉద్ధరించే దృతరాష్ట్రుడు నా సంపదలూ, అర్జునుడి సంపదలూ 
తీసికొని తన ఇష్ట ప్రకారం ఘనంగా (శ్రాద్దకర్మలు చేస్తాడు. ఇట్లా చేయటమే నా మనసుకు ఇష్టం అని నీవు ధృతరాష్ట్రుడితో 
విన్నవించుము” (అన్నాడు). 


వ. అని చెప్పి మటియు ని ట్లనియె. 122 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; చెప్పి= విదురుడితో పలికి; మజియున్‌= మళ్ళీ; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= 
(ధర్మరాజు) అన్నాడు. 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ ధర్మరాజు విదురుడితో ఇట్లా అన్నాడు. 


క. “వనవాసాయాసంబుల । ననయంబును నలంగి దాని నాత్మ నిడి మరు 
త్తనయుండు పెక్కులాడె. ద । గని మాటల; దీన రాజు. గనలకు మనుమీ! 123 


ప్రతిపదార్థం: మరుత్‌+తనయుండు= (వాయుపుత్రుడు) భీముడు; వనవాస-ఆయసంబులన్‌= అరణ్యవాసంలో కలిగిన (శ్రమ 
వలన; అనయంబును= మిక్కిలిగా; నలంగి= బాధపడి; దానిన్‌= ఆ బాధను; ఆత్మన్‌= మనసులో; ఇడి= ఉంచుకొని; తగని 
మాటలన్‌= అనుచితమైన మాటలు; పెక్కులు= చాలా; ఆడెన్‌= అన్నాడు; రాజున్‌= ధృతరాష్టుడిని; దీనన్‌= ఈ అంశంలో; 
కనలకుము= కోపించవద్దు; అనుము+-ఈ= అని చెప్పుము. 


తాత్పర్యం: అరణ్యవాసంలో చాలా (శ్రమపడ్డవాడు కాబట్టి భీముడు ఆ బాధలు మనసులో పెట్టుకొని అనుచితమైన 
మాటలు ఏవో చాలా అన్నాడు. అందుకు, ధృతరాష్టుడితో కోపగించుకొనవద్దని చెప్పుము. (అని ధర్మరాజు విదురుడితో 
అన్నాడు). 
క, ఇత( దేమి యన్ననే మగు? ధృతరా పుండు మాకు బరమదేవత; విను స 

మృతి. దత్ర్రసాదముం బడ । సితి మేమును దత్మృతాభిషిక్తుల మనఘా! 124 
ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీముడు; ఏమి+అన్నన్‌= ఏ విధంగా మాటాడితే మాత్రం; ఏమి-అగున్‌?= ఏమవుతుంది?; 
ధృతరాష్ట్రుడు= ధృతరాష్ట్రుడు; మాకున్‌= పాండవులకు; పరమ దేవత= ఉత్కృష్టమైన దేవుడు; అనఘా!= పాపం లేనివాడా! 
(విదురా!); విను= వినవలసింది; సమ్మతిన్‌= నిండు మనస్సుతో; తద్‌-ప్రసాదమున్‌= ఆ ధృతరాష్టుడియొక్క అనుగ్రహాన్ని; 
పడసితిమి= పొందాము; ఏమును= మేం; తద్‌+కృత+అభిషిక్తులము= ఆ ధృతరాష్ట్రుడి చేత ఈ రాజ్యానికి అభిషేకించబడినవాళ్ళం. 
తాత్సర్యం: (విదురా!) ఈ భీము డేమంటే మాత్రం ఏమవుతుంది? ధృతరాష్టుడే మాకు ఉత్తమ దైవం. 
హృదయపూర్వకంగా ఆయన అనుగ్రహాన్ని మేము పొందాము. ఆయనే ఈ రాజ్యానికి మమ్మల్ని అభిషేకించాడు”. 


వ. అని పలికి యప్పుడమిటే(డు వికచవదనుం డగుచు. 125 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; పలికి= చెప్పి; ఆ+పుడమిటేడు= ఆ (ధర్మరాజు; వికచవదనుండు= వికసించిన ముఖం 
కలిగినవాడు; అనుచున్‌= అవుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ విధంగా చెప్పిన తరువాత ధర్మరాజు ముఖవికాసంతో. 


క. మా తండ్రి నిష్ట విధముల. బైతృక విధు లాచరింప( బంపుము రథ్య 

వ్రాత కనక గో రథములన్‌ । జేతి కొదవ నర్జునుండు చేర్చుచు వచ్చున్‌. 126 
ప్రతిపదార్థం: మా తండ్రిన్‌= ధృతరాష్టుడిని; పైతృక విధులు= భీష్మాది పితృదేవతలకు (శ్రాద్దకర్మలు; ఇష్ట విధములన్‌= తనకు 
నచ్చిన తీరుగా; ఆచరింపన్‌= చేయటానికి; పంపుము= సిద్దం చేయుము; అర్జునుండు= అర్జునుడు; చేతికి+ఒదవన్‌= చేతికి 
అందేటట్టు; రథ్య(వ్రాత, కనక, గో, రథములన్‌= గుర్రాల సమూహము, బంగారమూ, ఆవులూ, రథాలూ; చేర్చుచున్‌= ఏర్పాటు 
చేస్తూ; వచ్చున్‌= వస్తాడు. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 473 


తాత్సర్యం: భీష్మాదులైన పితృదేవతలకు (శ్రాద్ధకర్మలు తనకు నచ్చినట్టుగా నిర్వహించేటట్లు ధృతరాష్ట్రుడిని సిద్దం 
చేయుము. అర్జునుడు ఉత్సాహంగా పెక్కు గుర్రాలూ, బంగారమూ, ఆవులూ, రథాలూ ఏర్పాటు చేస్తాడు. 


కు గ్రామములు దేవతలకును । భూమిసురులకును గురు ప్రభువు ని మ్మను మీ 
పో మసలితి చెపు మాతని । కీ మాటలు వలయు పనుల కీవు మెలంగుమీ! 127 


ప్రతిపదార్థం: గురు ప్రభువున్‌= గురువైన (కురునాథుడైన) ఆ ధృతరాష్ట్ర మహారాజును; దేవతలకును= దేవతలకూ; 
భూమిసురులకును= బ్రాహ్మణులకూ; గ్రామములు= ఊళ్ళు; ఇమ్ము+అనుము+-ఈ= దానంగా ఇవ్వుమని చెప్పు; పోన్‌= ధృతరాష్ట్రుడి 
వద్దకు వెళ్ళడానికి; మసలితి(వి)= ఇప్పటికే ఆలస్యం చేశావు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఈ మాటలు= (మేము)-నేను 
(అర్జునుడూ) చెప్పుమన్న మాటలు; చెపుము= నువ్వు చెప్పవలసింది; వలయు పనులకున్‌= అతడికి అవసరమైన పనులకు; 
-ఈవు= నీవు (విదురుడు); మెల(గుము+ఈ= నడుచుకొమ్ము (ఆయనకు అవసరమైన పనులు నీవు దగ్గరుండి చూస్తూ 
వుండుము). 


తాత్సర్యం: మాకు తండ్రీ, పాలకుడూ అయిన ధృతరాష్టుడిని దేవతలకూ బ్రాహ్మణులకు ఊళ్ళు ఇమ్మని చెప్పుము. 
నీవు ధృతరాష్ట్రుడి వద్దకు తిరిగి వెళ్ళటానికి, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నేను చెప్పిన మాటలు అతడికి 
చెప్పుము. అవసరమైన పనులు నీవు చూస్తూ ఉండుము. 
కు అనిన బ్రియ మంది విదురు(డు । చని యాన్ఫపుతో నజాతశత్రు కడకు నీ 

పనిచిన పనికిం బోయితి । వినిపించితి. దెఖి. గతండు విని మోదమునన్‌. 128 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మరాజు ఆ విధంగా చెప్పగా; విదురుండు= విదురుడు; ప్రియము+అంది= సంతోషించి; చని= 
ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి; ఆ నృపుతోన్‌= ఆ (ధృతరాష్ట్ర రాజుతో, - (ఇట్లా అన్నాడు). అజాతశత్రు కడకున్‌= ధర్మరాజు వద్దకు; 
నీ-పనిచినపనికిన్‌= నీవు పంపిన పనికొరకు; పోయితిన్‌= వెళ్ళాను; తెజంగు= నీవు చెప్పిన విధం; వినిపించితిన్‌= (ధర్మరాజుకు) 
చెప్పాను; అతండు= ఆ ధర్మరాజు; విని (నీ ఉద్దేశాన్ని)= నేను చెప్పినదాన్ని (గ్రహించి; మోదమునన్‌= ఆనందంతో - (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ధర్మరాజు మాటలకు విదురుడు చాలా సంతోషించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. 
ధృతరాష్ట్రుడితో ఇట్టా అన్నాడు. 'నీవు పంపిన పనికొరకు ధర్మరాజు వద్దకు వెళ్ళాను. విషయం చెప్పాను. అతడు 
సంతోషించాడు. 


క. నరువలను సూచె నతండుం । బరమ ప్రియ భరితు( డయ్యె. బార్జివవర! య 
య్యిరువురు. బ్రాణంబులు డా(। పరు నీకును ధనము దాంచు పని కలిగెడినే? 129 


ప్రతిపదార్థం: నరు వలను= (ధర్మరాజు) అర్జునుడి (దిక్కు) వైపు; చూచెన్‌= చూచాడు; అతండున్‌= అర్జునుడు కూడా; పరమ 
ప్రియ భరితుండు= అత్యధిక సంతోషంతో నిండినవాడు; అయ్యెన్‌= అయినాడు; పార్టివవర!= ఓ ధృతరాష్ట్ర రాజా! ఆ+ఇరువురు= 
ఆ ఇద్దరు, (ధర్మరాజూ, అర్జ్హునుడూ); నీకును= నీకోసం; ప్రాణంబులు(ను)= తమ (ప్రాణాలు సైతం; డాంపరు= దాచుకునే 
వారు కాదు; ఇంక, ధనము= సంపద; దాయపని= ఇవ్వకుండా దాచి పెట్టుకొనటం అనేది; కలిగెడిన్‌+ఏ?= సంభవిస్తుందా? 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ కోరిక విని సంతోషించిన ధర్మరాజు అర్జునుడివైపు చూచాడు. అర్జునుడు ఇంకా ఎంతో సంతోషించాడు. 
ఓ రాజా! ఆ ధర్మరాజూ, అర్జునుడూ ఇద్దరూ నీ కొరకు తమ (ప్రాణాలు సైతం దాచుకొనరు. ఇక సంపద దాచుకొనటం 
అనేది సంభవమా? 


(సబితసానుఖేనేందుః కా వారా సరసీరుహన్‌) 
Er చ 


క్ర చేయుము విచ్చలవిడి గాం । గేయ ప్రముఖులు నిరస్త కిల్టిషు లై మో 
దాయత్త చిత్తులుగ భూ । నాయక! శ్రాద్దములు జగమునం బొగ డెసంగన్‌. 130 


ప్రతిపదార్థం: భూ-నాయక!= రాజా!; గాంగేయ ప్రముఖులు= భీష్ముడు మొదలైనవారు; నిరస్త-కిల్చిషులు+ఐ= తొలగిపోయిన 
పాపాలు కలవారై; మోద+ఆయత్త-చిత్తులు గన్‌= సంతోషంతో నిండిన మనసు కలవారు అయ్యే విధంగా; జగమునన్‌= లోకంలో; 
పొగడు= ప్రశంస; ఎసంగన్‌= పెరిగే విధంగా; (శ్రాద్దములు= పరలోక (క్రియలు; విచ్చలవిడిన్‌= యథేచ్చగా; చేయుము= ఆచరించుము. 


తాత్సర్యం: రాజా! భీష్ముడు మొదలైన వాళ్ళందరూ తమ తమ పాపాలు పోగొట్టుకొని, మనసు నిండా సంతోషించే 
విధంగానూ, లోకంలో (నీకు) మంచిపేరు వచ్చే విధంగానూ, నీ ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళకు (శ్రాద్దకర్మలు చేయుము. 


చ. కనకము మేలి రత్నములు గ్రామములన్‌ హయగోవ్రజంబులుం 
దనియంగ నిమ్ము సర్వవసుధాసుర కోటులకున్‌ నిజేచ్చ నీ 
తనయులు పుణ్యలోక సుఖధామము లై విలసిల్లునట్లుగా' 
ననుటయు నాంబికేయుహృదయంబున మోదమెలర్డె భూవరా! 131 


ప్రతిపదార్థం: నీ తనయులు= నీ కొడుకులైన దుర్యోధనాదులు; పుణ్యలోక సుఖ ధామములు+ఐ= పుణ్యకర్మలు ఉండే మంచి 
లోకాలలోని సుఖాలకు నిలయాలు, అయి; విలసిల్లు+అట్టు కాన్‌= ప్రకాశించే తీరుగా; సర్వ వసుధా సురకోటులకున్‌= సమస్తమైన 
బ్రాహ్మణుల సమూహాలకు; తనియన్‌= తృప్తిగా? కనకము= బంగారూ; మేలి రత్నములు= మంచి విలు వైన రత్నాలూ; గ్రామములున్‌= 
ఊళ్ళూ; హయ, గో, వ్రజంబులున్‌= గుర్రాలు, ఆవుల మందలూ; నిజ+ఇచ్చన్‌= నీ యిష్టం వచ్చినట్టుగా; ఇమ్ము= దానం 
చేయుము; భూవరా!= (ఓ జనమేజయమహా) రాజా!; అనుటయున్‌= విదురుడు అట్లా అనగానే; ఆంబికేయు హృదయంబునన్‌= 
ధృతరాష్టుడి మనస్సులో; మోదము= సంతోషం; ఎలర్చెన్‌= అతిశయించింది. 


తాత్సర్యం: నీ కొడుకులు - దుర్యోధనాదులు పుణ్యలోక సుఖాలకు నివాసాలు అయ్యే విధంగా, సమస్తమైన బ్రాహ్మణ 
సమాజానికీ, వాళ్ళు తృప్తిపడేంతగా, నీ ఇష్టం వచ్చినట్టుగా, బంగారమూ, మంచి రత్నాలూ, ఊళ్ళూ గుర్రాల, ఆవుల 
మందలూ, దానం చేయుము. 'ఓ జనమేజయ మహారాజా! విదురు డిట్లా అనటంతోటే ధృతరాష్ట్రుడికి మనసులో 
సంతోషం అధికమైనది. 


చ. పదపడి భీముమాట లొకభంగి నెటుంగ(గం జెప్పి, 'వా(డు దు 
ర్మదు(, డవి పాటి గావు కురురాజ మహత్తర! పెట్టకుండు నీ 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 475 


హృదయమునందు వాని నని యేర్చ్పడ ధర్మజు పార్టువాక్యముల్‌ 
థి 
విదురుడు సెప్పె సంతసము వెల్లిగొనంగ ననేకభంగులన్‌. 132 


ప్రతిపదార్థం: పదపడి= అనంతరం; భీము మాటలు= ధృతరాష్ట్రుడి కోర్కె విషయమై భీముడు అన్న మాటలను; ఒక భంగిన్‌= 
ఒక విధంగా; ఎజుంగ0గన్‌= (ధృతరాష్ట్రుడికి) తెలిసేటట్లుగా; చెప్పి= పలికి; కురురాజ మహత్తర!= కురువంశపు రాజులలో 
మేలైన (ధృతరాష్ట్ర) రాజా!; వాండు= ఆ భీమసేనుడు; దుర్మదుండు= (చెడు) గర్వం కలవాడు; అని= (మదంతో) ఆ (భీముడు) 
పలికిన మాటలు; పాటి కావు= లెక్క చేయదగినవి కావు; వానిన్‌= ఆ మాటలను; నీ హృదయమునందున్‌= ని మనస్సులో; 
పెట్టక+ఉండు(ము)= పెట్టుకొనకుము; అని= అనే (ప్రకారంగా; సంతసంబు= (ధృతరాష్ట్రుడికి) సంతోషం; అనేక భంగులన్‌= 
బహువిధాలుగా - (మిక్కుటంగా); వెల్లి; కొనంగన్‌= ప్రవాహం కాగా; విదురుండు= విదురుడు; ధర్మజు, పార్టు, వాక్యముల్‌= 
ధర్మరాజూ, అర్జ్హునుడూ చెప్పిన మాటలను; ఏర్పడన్‌= వివరంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: తరువాత ఆ సందర్భంలో భీముడన్న మాటలు గూడా విదురుడు ఒక విధంగా ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. 
'కురు రాజా! ఆ భీముడు దురహంకారి. అహంకారంతో అతడు అన్న మాటలు లెక్క చేయదగినవి కావు. నీవు వాటిని 
మనసులో పెట్టుకొనవద్దు' అని ధృతరాష్ట్రుడికి ఆనందం పొంగి (ప్రవహించే విధంగా ధర్మరాజూ, అర్జునుడూ చెప్పిన 
మాటలను విదురుడు ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్పాడు (అని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు.) 


ఆ. అట్లు సంతసిల్లి యధిప కార్తిక పార్ట । మాసి నవ్విభుండు మహిత భూమి 
దేవకోటి నెల్ల రావించి యంచిత । శ్రద్ద జేయం దొడంగి శ్రాద్దవిభులు. 133 


ప్రతిపదార్థం: అధిప!= (ఓ జనమేజయ) రాజా!; అట్టు= ఆ ప్రకారంగా; ఆ+విభుండు= ఆ (ధృతరాష్ట్ర) రాజు; సంతసిల్లి= 
ఆనందించి; కార్తిక పౌర్లమాసిన్‌= కార్తికమాసంలో పూర్ణిమనాడు; మహిత భూమి దేవ కోటిన్‌= శ్రేష్టులైన బ్రాహ్మణుల సమూహాన్ని; 
ఎల్లన్‌= అంతటినీ; రావించి= రప్పించి; అంచిత (శ్రద్దన్‌= మిక్కిలి ఆసక్తితో; (శ్రాద్ధ విధులు= పితృదేవతలకు (శ్రాద్ధ కర్మలను; 
చేయన్‌+తాడలౌన్‌= చేయటం మొదలుపెట్టాడు. 


తాత్పర్యం: జనమేజయ మహారాజా! ఆ ప్రకారంగా, ధర్మరాజార్జునుల అభిప్రాయాన్ని విదురుడి మాటలలో విని 
ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. కార్తికమాసంలో పూర్ణిమనాడు మంచి (బ్రాహ్మణులను అందర్నీ పిలిపించి, 
భీష్మాదుల నుద్దేశించి మిక్కిలి ఏకాగ్రతతో, (శ్రాద్ధకర్మలు చేయ నారంభించాడు. 


సీ, కనకాది వస్తువుల్‌ గడువేడ్క ధర్మనం । దనుండు పుత్తేర నుదాత్త భంగి 
బాహ్లికునకు, గంగపట్టికి, సోమద । త్తునకుం దదీయపు త్రునకుం దొలుత 
నంచిత శ్రాద్దంబు లాచరించె సుయోధ । నాది కుమారుల కందటికును 
బేర్వేర క్రియలు నీప్పిత విధంబులం దగ। నొనరించె సింధురాజునకు( దక్కు. 


ఆ. గలుగు బంధులకును వలయు రాజులకును । ద్రోణునకును బుద్ది దోంచినట్టి 
యిష్టజనములకు నహీన భవ్యప్రకా | రముల( బారలౌకికము లొనర్షి. 134 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మనందను(డు= ధర్మరాజు; కడున్‌= మిక్కిలి; వేడ్కన్‌= ఉత్సాహంతో; కనక+ఆది వస్తువుల్‌= బంగారం 
మొదలైన అవసర వస్తువులను; పుత్తేరన్‌= పంపించగా; ఉదాత్త భంగిన్‌= మంచిమార్గంలో ధృతరాష్ట్రుడు; తొలుతన్‌= మొదట; 
బాహ్హికునకున్‌= బాహ్లికుడికీ; గంగపట్టికిన్‌= గంగ కొడుకైన భీష్ముడికీ; సోమదత్తునకున్‌= సోమదత్తుడికీ; తదీయ పుత్రునకున్‌= 
సోమదత్తుడి కొడుకైన భూరి(శ్రవసుడికీ; అంచిత (శాద్దంబులు= తగిన (గొప్పు విధంగా (శ్రాద్ద కర్మలను; ఆచరించెన్‌= చేశాడు; 
సుయోధన+ఆది కుమారులకున్‌= దుర్యోధనుడు మొదలైన కొడుకులు; అందబికును= అందరికీ; పేర్వేర!= పేరు పేరునా; ఈ 
పితృవిధంబులన్‌= తన ఇష్టం వచ్చినట్టుగా; తగన్‌= తగినట్టుగా; క్రియలు= (శ్రాద్ధకర్మలు; ఒనరించెన్‌= చేశాడు; సింధురాజునకున్‌= 
సింధుదేశపు రాజైన (అల్లుడు) సైంధవుడికీ; తక్కు కలుగు బంధులకును= మిగిలిన తన ఇతర బంధువులకూ; వలయు 
రాజులకును= అవసరమైన మిత్ర రాజులకూ; (ద్రోణునకును= (ద్రోణాచార్యుడికీ; బుద్దిన్‌= తన మనస్సుకు; తోంచిన అట్టి ఇష్ట 
జనములకున్‌= స్ఫురించిన తనకు ఇష్టమైన వాళ్ళకు; అహీన భవ్య (ప్రకారములన్‌= తక్కువ కాని, తగిన (మన) పద్దతులలో; 
పార లౌకికములు= ఊర్ణ (లోకాలు కలిగించేటటువంటి ((శ్రాద్ద) కర్మలను; ఒనర్చి= చేసి. 


తాత్సర్యం: ధర్మరాజు ఎంతో ఉత్సాహంగా, బంగారం, రత్నాలు, ఆవులు మొదలైన వస్తువులు పంపించాడు. ధృతరాష్ట్రుడు 
వాటితో, గొప్పగా-బాహ్లికుడికీ, సోమదత్తుడికీ, భూరి శ్రవసుడికీ, (శ్రేష్టమైన విధంగా (శ్రాద్దకర్మలు చేశాడు. తన కొడుకులు 
అందరికి పేరు పేరునా, ఇష్టానుసారం తగు విధంగా (శ్రాద్దకర్మలు చేశాడు. తర్వాత అల్బుడైన సైంధవుడికీ, ఇంకా 
మిగిలి ఉన్న బంధువులకూ, అవసరం అనిపించిన మిత్రులైన రాజులకూ, (ద్రోణుడికీ, ఇంకా మనసుకు తోచిన, తన 
కిష్టమైన వారికీ, లోటు లేనివిధంగా ఉత్తమలోకాలు కలిగించే (శ్రాద్ద క్రియలను చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అతులితరత్న కాంచన గవాశ్వ విభూషణ వస్త్రకన్యకా 
క్షితిముఖ వస్తుదానములు గీర్తన కెక్కంగ నవ్విభుండు సు 
వ్రతుండయి చేసె. బంచదశవాసరముల్‌ నిజదానలౌల్య మ 
ప్రతిహత వృత్తి. జెల్ల విని పాండుసుతాగ్రణి ప్రీతి.బొందంగన్‌. 135 


~~ 


ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్రుడు; సువ్రతుండు+అయి= మిక్కిలి దీక్ష కలిగినవాడై; నిజ దాన లౌల్యము= దానం 
చేయాలనే తన అత్యధికమైన వాంఛ; అప్రతిహత వృత్తిన్‌= అడ్డులేని విధంగా; చెల్లన్‌= సాగుతుండగా; పాండుసుత+అ(గ్రణి= 
పాండురాజు కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు; విని= అది (ధృతరాష్ట్రుడు స్వేచ్చగా చేస్తున్న దానాది విషయాలు) తెలిసికొని; 
ప్రీతిన్‌= ఆనందాన్ని; పొందంగన్‌= పొందుతుండగా; కీర్తనకున్‌= అందరి ప్రశంసకు; ఎక్క(గన్‌= పొందే విధంగా; పంచదశవాసరముల్‌= 
పదిహేను రోజుల పాటు; అతులిత-రత్న-కాంచ న-గో -అళ్య-విభూషణ-వ(స్త-కన్యకా-క్షితి-.ముఖ-వస్తు-దానములు= సాటి 
లేనటువంటి రత్నాలూ, బంగారమూ, ఆవులూ, గుర్రాలూ, ఆభరణాలు, వస్రాలూ, కన్యలూ, నేలా, మొదలైన వస్తువుల దానం; 
చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ ధృతరాష్ట్రుడు శ్రాద్ధ కర్మాచరణంలో మిక్కుటమైన దీక్ష కలిగినవాడై దానం చేయాలనే తన కోరిక అడ్డు 
లేని విధంగా సాగుతుంటే, అది తెలిసి ధర్మరాజు ఆనందిస్తుండగా, అందరూ ప్రశంసించే విధంగా, పదిహేను రోజులపాటు 
సాటిలేని రత్నాలూ, బంగారమూ, ఆవులూ, గుర్రాలూ, అలంకారాలూ, వస్రాలూ, కన్నెలూ, ఊళ్ళూ, మొదలైన అనేక 
వస్తువులను దానం చేశాడు. 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 477 


ఆ. భూమి దాన విధులు భూవర యొక మాత్ర। నంబికాతనూజు. డాచరింప 
నంతంబోక యూళు లగ్రజన్ములకు నీ నతని. బనిచె. బాందవాగ్రజుండు. 136 


ప్రతిపదార్థం: భూవర!= ఓ జనమేజయ మహారాజా!; అంబికా తనూజుండు= అంబిక కొడుకైన ధృతరాష్ట్రుడు; అ[గ్రజన్ములకున్‌= 
(బ్రాహ్మణులకు; భూమిదానవిధులు= నేలను దానం చేసే పనులు; ఒక మా(త్రన్‌= కొంతగా; ఆచరింపన్‌= చేయగా; 
పాండవ+అ(గ్రజుండు= (పాండురాజు కొడుకులలో పెద్దవాడైన) ధర్మరాజు; అంతన్‌+పోక= అంతటితో ఆగకుండా; ఊళులు= 
(గ్రామాలు; ఈన్‌= ఇంకా దానం చేయటానికి; అతనిన్‌= ఆ ధృతరాష్రుడిని; పనిచెన్‌= (ప్రోత్సహించాడు. 


తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! ధృతరాష్ట్రుడు బ్రాహ్మణులకు భూదానం కొంత చేస్తే ధర్మరాజు అంతటితో 
ఆగకుండా, ఇంకా ఊళ్లకు ఊళ్ళు ఆ ధృతరాష్రుడిచేత దానం చేయించాడు. 


ధృతరాష్టు(డు గాంధారీసహితుండై వనంబునకు( బోవుట (సం.15-20-1) 


వ. పనిచినం బ్రియంబు పెంపున హృదయంబు పల్లవింప నా భూవల్లభుం డనేకగ్రామంబు లగ్రహారంబులు 
గావించి గాంధారరాజు మొద లయిన నిజ బంధువులకు బహుళ దక్షిణలుగాం బార లౌకిక క్రియలు చేసెనిట్లు 
ధృతరా పుండు; భారత రణంబున మరణంబు నొందిన బంధు లోకంబునకుం బుణ్యలోక సౌఖ్యాతిశయ 
పదంబు లగు పరమ శ్రాద్ధంబులు నిర్వర్తించి కృతకృత్యుం డై సర్వ కృత్యంబులుం జలిపి పాడ్యమి నాండు । 
రేపకడ బుత్వికృమేతుం డై యిష్టి నడపి । పాండవులను దక్కటి బంధువులను మిత్రులను రావించి 
వనవాసంబునకు సంకల్పంబు చేసి, సకల భృత్యజనంబులకు నర్హధనంబు లిచ్చి, గాంధారీ సమన్వితుం డై 

లో ఇ లూ 
వల్కలాజినంబులు ధరియించి, యక్షత గంధ పుష్పంబుల గృహంబు6 బూజించి సర్వపదార్థంబులుం 
థ 


బరిత్యజించి యద్దేవియు( గదిసి నడవ యాజకు లగ్నులు నుపకరణంబులును ధరియించి ముందటం జేరువ 
నరుగ నగరు వెడలె, నట్టియెడ నేతెంచి. 137 


ప్రతిపదార్థం: పనిచినన్‌= ధర్మరాజు ఇంకా ఊళ్ళు దానం చేయుమని చెప్పగా; ఆ భూవల్లభుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; 
'ప్రియంబు పెంపునన్‌= ఆనందంయొక్క ఆధిక్యంతో; హృదయంబు= మనస్సు; పల్లవింపన్‌= చిగురించగా; అనేక (గ్రామంబులు= 
చాలా ఊళ్లను; అ(గహారంబులు= (బ్రాహ్మణులకు దానంగా; కావించి= ఇచ్చి; గాంధార రాజు= గాంధార దేశపు రాజు (భార్య గాంధారికి 
తండ్రి సుబలుడు) మొదలు అయిన; నిజ-బంధువులకున్‌= మొదలుగా కలిగిన తన చుట్టాలకు; బహుళ దక్షిణలుగాన్‌= 
అనేకం (అధికమూ) అయిన దక్షిణలతో; పార లౌకిక క్రియలు= ఉత్తమ లోకాలు కలుగజేసే పనులు ((శ్రాద్దకర్మలు); చేసెన్‌= 
నిర్వహించాడు; ఇట్టు= ఈ విధంగా; ధృతరాష్రుండు= ధృతరాష్ట్రుడు; భారత-రణంబునన్‌= మహాభారత యుద్దంలో; మరణంబున్‌- 
ఒందిన= (చావును పొందిన) మరణించిన; బంధులోకంబునకున్‌= బంధువుల సముదాయానికి; పుణ్య-లోక- సౌఖ్య 
అతిశయ-పదంబులు= ఉత్తమ లోకాలకు సంబంధించిన, సుఖం యొక్క ఆధిక్యానికి, ఆ(శ్రయాలు; అగు= అయినటువంటి; 
పరమ-(శ్రాద్దంబులు= ఉత్కృష్టములైన (శ్రాద్రకర్మలు; నిర్వర్తించి= ఆచరించి; కృత-కృత్యుండు+అయి= చేయదలచిన (వారందరికి) 
శ్రాద్దకర్మలు చేసినవాడై; సర్వకృత్యంబులున్‌= సమస్త కార్యాలూ; చలిపి= (కార్తిక పూర్ణిమ నుండి 15 రోజులలో పూర్తిగా) చేసి; 
పాడ్యమి నాండు= ఆ మరుసటి రోజు (మార్గశీర్ష? శుద్ద) పాడ్యమి రోజున; రేపకడ= (ప్రాతఃకాలంలోనే; బుత్విక్‌+సమేతుండు+ఐ= 
బుత్విక్కులతో కూడినవాడై; ఇష్టి= అరణ్యయా(త్రకొరకు; ఉదవసీయం అనే యజ్ఞం; నడపి= జరిపి; పాండవులను= పాండురాజు 
కొడుకులనూ (ధర్మరాజాదులనూ); తక్కటి-బంధువులను= ఇంకా ఇతర బంధువులనూ; మిత్రులను= స్నేహితులనూ; రావించి= 
రప్పించి; వనవాసంబునకున్‌= అరణ్యాల (కు వెళ్ళి) అందు నివసించటానికి; సంకల్పంబు చేసి= తన ఉద్దేశాన్ని చెప్పి; 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


సకల-భృత్య-జనంబులకున్‌= సమస్తమైన సేవకులకూ; అర్హ ధనంబులు= వారి వారి స్థాయికి తగినంతగా సంపదలను; ఇచ్చి= 
ఇచ్చి; గాంధారీ-సమన్వితుండు+ఐ= భార్య గాంధారితో కూడినవాడై; వల్కల+అబినంబులు= నారబట్ట, జింకచర్మాలూ; ధరియించి= 
కట్టుకొని; గృహంబున్‌= తన మందిరాన్ని, (విడిచేముందు); అక్షత-గంధ-పుష్పంబులన్‌= అక్షతలతోనూ, గంధంతోనూ, పూలతోనూ; 
పూబించి= అర్చించి; సర్వ పదార్థంబులున్‌= అన్ని విధములైన (గృహసంబంధి) వస్తువులనూ; పరిత్యజించి= విడిచిపెట్టి; 
ఆ+దేవియున్‌= భార్య; (గాంధారి); కదిసి-నడవన్‌= వెన్నంటి నడచి వస్తూండగా; ముందటన్‌= ఎదుట; చేరువన్‌= సమీపంలో; 
యాజకులు= యజ్ఞం చేసేవారు; అగ్నులు= అగ్నులనూ; ఉపకరణంబులును= సమిధలు మొదలైన ఇతర సాధనాలూ; ధరియించి= 
పుచ్చుకొని; అరుగన్‌= నడుస్తుండగా; (ధృతరాష్ట్రుడు) నగరు= తన అభ్యంతరమందిరాన్ని; వెడలెన్‌= దాటాడు; అట్టి-ఎడన్‌= ఆ 


సమయంలో; ఏతెంచి= అక్కడికి వచ్చి, (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: ధర్మరాజు ఇంకా అధికంగా బ్రాహ్మణులకు గ్రామాలు దానం చేయుమని ధృతరాష్టుడిని ప్రోత్సహించగా 
ధృతరాష్ట్రుడు అందుకు మనసులో చాలా సంతోషించాడు. అనేకాలైన (గ్రామాలను బ్రాహ్మణులకు దానంగా 
అ(గ్రహారాలుగా ఇచ్చాడు. గాంధారరాజు మొదలైన చుట్టాలకు అధిక దక్షిణలతో (శ్రాద్ధకర్మలు చేశాడు. ఈ విధంగా 
ధృతరాష్ట్రుడు భారతయుద్దంలో మరణించిన తన బంధువులందరికీ ఉత్తమలోకాల సౌఖ్యం కలుగజేసే (శ్రాద్ధ కర్మలు 
చేసి తన కోర్కె నెరవేర్చుకొన్నాడు. (అరణ్యగమనానికి వీలుగా) మిగిలిన అన్ని పనులూ పూర్తిచేసికొని మర్నాడు అంటే 
మార్గశీర్ష శుద్ద పాడ్యమి నాడు ఉదయాననే బుత్విక్కులను కూర్చుకొని, గృహం విడిచిపోవడానికి-ఉదవసీయం అనే 
యజ్ఞం చేశాడు. పాండవులనూ, మిగిలిన బంధువులనూ, తన స్నేహితులనూ అందరినీ పిలిపించాడు. అరణ్యాలకు 
బయలుదేరుతున్న విషయం చెప్పాడు. సేవకులకు అందరికీ వారి వారి స్థాయికి తగిన విధంగా ధనమిచ్చి గౌరవించాడు. 
గాంధారితో కలిసి, నారచీరలూ, జింకచర్మాలూ ధరించి, అక్షతలూ, గంధమూ, పుష్పాలతో ఇంటిని పూజించాడు. 
అందుకు సంబంధించిన వస్తువులన్నిటినీ విడిచిపెట్టాడు. భార్య వెన్నంటి నడుస్తుండగా, యాజకులు, అగ్నులు, సమిధలు 
మొదలైన సాధనాలను తీసికొని తనకు ముందుగా సమీపంలో వెళుతుండగా వారి వెనుకే బయలుదేరి మందిరం దాటి 
వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి-కుంతీ ప్రభృతులు వచ్చారు. 


విశేషం: కార్తిక పూర్ణిమనాడు శ్రాద్దకర్మ లారంభించాడు ధృతరాష్ట్రుడు. దానాదులతో 15 రోజులు (135పద్యం) ఆ పనులు 
చేశాడు. మర్నాడు పాడ్యమి అంటే మార్గ శీర్ష శుద్ద ప్రతిపత్తు నాడు అరణ్యానికి బయలుదేరాడన్నమాట. ధృతరాష్టుడు గృహాన్ని 
వీడు కొలిపిన సన్నివేశాన్ని ఒక (క్రమంలో ప్రత్యక్షంగా ప్రదర్శించటం ఇక్కడి రచనలో విశేషం. 


క. గొంతి మొద లైన కౌరవ । కాంతా జను లెల్ల నెవ్వగలC బొగులుచు(బ 
కాంతంబుల బాష్పసలిల । సంతానము లురల. దోన చనుదేరంగన్‌ 138 


ప్రతిపదార్థం: గొంతి= కుంతీదేవి; మొదలు+ఐన= మొదలైన; కౌరవ-కాంతా-జనులు= కురువంశపు స్రీలు; ఎల్లన్‌= అందరూ; 
నెవ్వగలన్‌= సంపూర్ణమైన విచారంతో; పొగులుచున్‌= దుఃఖిస్తూ; పక్ష్మ+అంతంబులన్‌= కనురెప్పల కొనలనుండి; బాష్ప- 
సలిల-సంతానములు= కన్నీటి బిందువుల సమూహాలు; ఉరలన్‌= దొర్లిపడుతుండగా; తోన్‌+అ= ఆ ధృతరాష్ట్రుడి వెంట; 
చనుదేరంగన్‌= వస్తూ ఉండగా- (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: కుంతి మొదలైన కురువంశపు (స్రీలు అందరూ, మిక్కిలి దుఃఖంతో కుమిలిపోతూ కనురెప్పల చివరల 
నుండి కన్నీటి చుక్కలు రాలి పడుతుండగా వెంట వస్తూ ఉంటే- 


ఆశ్రనువాసపర్వము : ప్రథమాశ్వాసము 479 
వ. అజ్జనపతి చనుచుండె. 139 
ప్రతిపదార్థం: ఆ+జనపతి= ఆ ధృతరాష్ట్రుడు; చనుచున్‌+ఉండె(న్‌)= పోతూ ఉన్నాడు. 


తాత్సర్యం: (కుంతీ ప్రభృతి స్త్రీ లందరూ విచారిస్తూ వెంట వస్తూ ఉండగా) ఆ ధృతరాష్ట్రుడు (అరణ్యాభిముఖంగా) 
ముందుకు వెళ్ళుతూ ఉన్నాడు. 


తే. పాండవాగ్రజు. డక్కురుభర్తవలను । శోకదీను(డై తప్పక చూచి యేడ్డి 
“హా మహారాజ ముఖ్య! యెం దరిగె?' దనుచు । నొడలు కంపింప( జదికిల( బడియె నధిప! 140 


ప్రతిపదార్థం: అధిప!= ఓ జనమేజయ మహారాజా!; పాండవ+అ(గ్రజుండు= (పాండురాజు కొడుకులలో పెద్దవాడైన) ధర్మరాజు; 
ఆ+కురు భర్తవలను= ఆ (కురువంశపురాజు) ధృతరాష్ట్రుడి వైపు; శోక-దీనుండు+ఐ= విచారం వలన జాలికొలిపే వాడు అయి; 
తప్పక= అదే పనిగా (దీర్హంగా); చూచి= చూచి; ఏడ్చి= రోదించి; హా-మహారాజ ముఖ్య!= అయ్యో! మహారాజులలో ్రధానుడా? 
(ధృతరాష్ట్రుడా); ఎందున్‌= ఎక్కడికి; అరిగెదు= వెళ్తున్నావు; అనుచున్‌= అంటూ; ఒడలు= తన శరీరం; కంపింపన్‌= వణకుతుండగా; 
చదికిలం బడియెన్‌= కూలబడిపోయాడు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ఆ విధంగా నగరు విడిచివెళ్ళిపోతున్న ధృతరాష్రుడిని, ధర్మరాజు రెప్పవేయకుండా, 
దుఃఖంతో జాలిగొలుపుతూ చూచి, “ఏడ్చి అయ్యో మహారాజా!” ఎక్కడికి వెళ్ళుతావు అంటూ ఒళ్ళు వణకిపోతూ 
ఉండగా కూలబడిపోయాడు.(అని వైశంపాయనుడు జనమేజయుడితో అన్నాడు) 


క. నరు.డనునయించిె వెస న । న్నరపతి నెత్తుచును దా ననయమున్‌ వనటం 
బురపుర( బొక్కెం గురు భూ। వర! యద్దెస తెజంగు రాదు వాక్రువ్వంగన్‌. 141 


ప్రతిపదార్థం: కురు-భూ-వర= (కురువంశపు రాజులలో (శ్రేష్టుడా!) (జనమేజయ) రాజా!; నరుండు= అర్జునుడు; వెసన్‌= త్వరగా, 
వెంటనే; ఆ+నరపతిన్‌= ఆ ధర్మరాజును; ఎత్తుచును= లేవదీస్తూ; అనునయించెన్‌= ఓదార్చాడు; తాన్‌= తాను గూడా; అనయమున్‌= 
మిక్కిలిగా; వనటన్‌= దుఃఖంచేత; పురపురన్‌-పొక్కెన్‌= అధికంగా కుమిలిపోయాడు; ఆ+దెస-తెణంగు= ఆ సన్నివేశం విధం; 


వా(క్రువ్వంగన్‌= మాటలతో చెప్పటానికి; రాదు= సాధ్యం కాదు. 


తాత్సర్యం: జనమేజయా! (దుఃఖాతిశయంచేత ధర్మరాజు నేలమీద చతికిలబడిపోవటంతో) అర్జునుడు వెంటనే 
సత్వరంగా ఆ ధర్మరాజును లేవదీసి ఓదార్చాడు. తాను కూడా దుఃఖంతో కుమిలిపోయాడు. వారిద్దరి దురవస్థ తీరు 
మాటలతో చెప్పడం సాధ్యం కాదు. 


వ. భీమసేన నకుల సహదేవులును గృప యుయుత్సు సంజయులును ధౌమ్యాది ధరణీ సురులును శోక 
వ్యాకులత్వంబు నొందిరి; గొంతి యడలుచు గాంధారి కరంబు నిజస్కంధంబున నిడికొని నడవ నంధనృపతి 
గాంధారీ స్కంధ భాగ కలిత బాహుం డై పోవుచుండె నప్పుడు పాంచాలియు సుభద్రయు(జిత్రాంగదయు 
నులూపియు, సపుత్ర యగు నుత్తరయు మణియుం గల యట్టి మగువలుం గురరీనిచయ నాదంబుల 
చందంబు దోంప నాక్రందనంబు సేసి రయ్యవస్ట జూదంబునాండు పాండవులు పురంబు వెలువడునప్పటి దశం 
బోలియుండె నట్లు ధృతరా స్టుకానన గమనంబు నిశ్చితం బగుటయు నాబాల వృద్ధంబుగాం బురజనంబు 
గనుంగొనం జనుదెంచిన. 142 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 973 


దులియుచు నొక్కపెట్ట దివి నుద్దుత మయ్యె నమందమందరా 
చలపరివర్తన ప్రసభసంక్షుభితార్థవఘోషఘోర మై. 263 


ప్రతిపదార్థం: జ్వలన, శిఖా+ఆలియున్‌= అగ్నిహోత్రునియొక్క మంటల సమూహం; విజయు, సత్‌+విశిఖ+ ఆలియున్‌= 
అర్జునునియొక్క మేలిమి బాణాల సమూహం; చుట్టు, ముట్టిన్‌; తలరి= కలత నొంది; భయ+ఆకులంబులు+అగు= 
భయంతో చెదరినవైన; తత్‌+వన, జీవుల, ఆర్తనాదము= ఆ ఖాండవవనంలోని ప్రాణులయొక్క ఏడుపు; అందు, ఉలియుచున్‌= 
మోగుతూ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; అమంద, మందర+ఆచల, పరివర్తన, ప్రసభ, సంక్షుభిత+అర్లవ; ఘోరము+ఐ= తక్కువ 
కాని మందరపర్వతంయొక్క తిరుగుడువలన బలవంతంగా కలతనొందింపబడిన సముద్రంయొక్క శబ్దంవలె భయంకరమై; 
దివిన్‌= ఆకాశంలో; ఉద్దతము+అయ్యెన్‌= మీదికి లేచింది. 


తాత్సర్యం: అగ్నిహో(త్రుని మంటల సమూహం, అర్జునునిమేలిమిబాణాలసమూహం చుట్టుముట్టగా, ఆ 


ఖాండవవనంలో కలతనొంది భయంతో చెల్లాచెదురైన ప్రాణుల ఏడ్సుధ్వని - ఎంతోపెద్ద మందరపర్వతం తిరగటంవలన 
కలతనొందిన మహాసము ద్రధ్వనివలె భయంకరమై ఒక్కసారిగా ఆకాశంలో మీదికి ఎగిసింది. 


విశేషం: అలం: ఉపమ. ననయరచనలో అక్షరరమ$ఃత కిది చక్కని ఉదాహరణ. శిఖాలి. విశిఖాలి చుట్లుముణినవెనం లకార 
స) a Ss గ్రా లు ఆఅ = 
ప్రాసలో సూచింపబడింది. చివరి పంక్తిలో పరుష స్థిరాక్షర సంయోజనంతో సంక్షోభం ధ్వనింపచేయబడింది. 


క. నెగయుడు నెగసి పిటుందం । దగిలెడు మిడుంగుజులచేత దర్ధచ్చద మై 
గగనమున. బఅవ నోపక । ఖగనివహము వహ్నియంద కడువడి( బడియెన్‌. 264 


ప్రతిపదార్థం: నెగయుడున్‌= ఎగురగానే; ఎగసి= మీదికి లేచి; పిణుందన్‌= వెనుకనే; తగిలెడు; మిడుగుణులచేతన్‌= 
తాకుతున్న నిప్పు రవ్వలచేత; దగ్ధ ఛదము+ఐ= కాల్పబడిన రెక్కలుకలదై; గగనమునన్‌= ఆకాశంలో; పజవన్‌+ఓవక= 
పరుగెత్తలేక; ఖగ, నివహము= పక్షులసమూహం; వహ్ని, అందు+అ= నిప్పులలోనే; కడున్‌, వడిన్‌= మిక్కిలివేగంగా; పడియెన్‌= 


పడాయి. 
య 


తాత్పర్యం: అక్కడి పక్షులు తప్పించుకొని వెళ్ళాలని మీదికి ఎగురగానే, వాటిని వెంబడించి తాకే నిప్తురవ్వలచే 
రెక్కలు కాలి ఆకాశానికి ఎగురలేక అగ్నిలోనే పడ్డాయి. 


విశేషం: అలం: స్వభావోక్తి లఘుబహుళమైన ఈ కందం సత్వరగతినీ, పతనాన్నీ అక్షరరమ్యంగా సూచిస్తున్నది. 


క, తనతేజోజాలము ప । ర్విన దగ్ధము లగు ననేకవిధదేహుల దే 
హనికాయంబుల బహువిధ । తనువులు గలవా(డవోలె దహనుం డొప్పెన్‌. 265 


ప్రతిపదార్థం: తన, తేజస్‌+జాలము= తనయొక్క కాంతుల సమూహం; పర్వినన్‌= వ్యాపించగా; దగ్ధములు+అగు= 
కాలిపోతున్న; అనేక, విధ, దేహుల, దేహ, నికాయంబులన్‌= పెక్కు విధాలైన ప్రాణులయొక్క దేహాల సమూహాలచేత; 
దహనుండు= అగ్నిహోత్రుడు; బహువిధ, తనువులు, కలవాడు+అ, పోలెన్‌= అనేక విధాలైన దేహాలు కలవానివలె; ఒప్పెన్‌= 


(ప్రకాశించాడు. 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భీమసేన-నకుల-సహదేవులును= భీముడూ, నకులుడూ, సహదేవుడూ; కృపయుయుత్సు-సంజయులును= 
కృపాచార్యుడూ, యుయుత్సుడూ (ధృతరాష్ట్రుడి కొడుకు), సంజయుడూ; ధౌమ్య+ఆది-ధరణీసురులును= ధౌమ్యుడు మొదలయిన 
బ్రాహ్మణులూ; శోక-వ్యాకులత్వంబున్‌= దుఃఖం చేత కలతను; ఒందిరి= పొందారు; గొంతి= కుంతీదేవి; అడలుచున్‌= దుః 
ఖిస్తూ; గాంధారి-కరంబు= గాంధారి చేతిని; నిజ-స్కంధంబునన్‌= తన భుజం మీద; ఇడికొని= ఉంచుకుని; నడవన్‌= నడుస్తుంటే; 
అంధ-నృపతి= ఆ గ్రుడ్డరాజు, (ధృతరాష్ట్రుడు); గాంధారీ-స్కంధ-భాగ-కలిత-బాహుండు+ఐ= భార్య గాంధారియొక్క భుజ 
దేశం మీద (ఉంచిన తన చేయి కలవాడై) చేయి ఇచ్చి; పోవుచున్‌-ఉండెన్‌= పోతున్నాడు; అప్పుడు= ఆ సమయంలో; పాంచాలియున్‌= 
పాంచాల దేశపు రాజు (ద్రుపదుడి) కూతురు ద్రౌపదీ; సుభ(ద్రయున్‌= సుభద్రా; చిత్రాంగదయున్‌= చిత్రాంగదా; ఉలూపియున్‌= 
ఉలూపీ; సపుత్ర= కొడుకుతో కలిసి (వచ్చి) ఉన్నది; అగు= అయిన; ఉత్తరయున్‌= (అభిమన్యుడి భార్య) ఉత్తరా; మటియున్‌= 
ఇంకా; కల-అట్టి మగువలున్‌= మిగిలిన స్త్రీలూ; కురరీ-నిచయ-నాదంబుల-చందంబు= గొట్ట గుంపుల అరుపుల తీరు; 
తోయన్‌= స్ఫురించగా; ఆ(క్రందనంబు-చేసిరి= పెద్దగా ఏడ్చారు; ఆ+అవస్థ= ఆ స్థితి; జూదంబునా(డు= ధర్మరాజు దుర్యోధనాదులతో 
జూదమాడిన రోజు; పాండవులు= పాండురాకుమారులు; పురంబున్‌= రాజధానిని; వెలువడిన-అప్పటి దశన్‌= విడిచి వెళ్ళేటప్పటి 
స్థితితో; పోలి-ఉండెన్‌= సమానమై ఉన్నది; అట్టు= ఆ విధంగా; ధృతరాషు-కానన-గమనంబు= ధృతరాష్ట్రుడు అడవులకు 
వెళ్ళటం; నిశ్చితంబు= రూఢి; అగుటయున్‌= కాగా; పురజనంబు= ఆ నగరంలోని (ప్రజలు; ఆబాలవృద్దంబుగాన్‌= పిల్లలు 
మొదలుకొని వృద్దులవరకూ అందరూ; కనుంగొనన్‌= ఆ ధృతరాష్ట్రుడిని చూడడానికి; చనుదెంచినన్‌= రాగా. 


తాత్సర్యం: భీమనకుల సహదేవులూ, కృపుడూ, యుయుత్సుడూ, సంజయుడూ ఇంకా ధౌమ్యుడు మొదలైన 
బ్రాహ్మణులూ, దుఃఖంతో క్షోభించారు. కుంతి శోకిస్తూ గాంధారిచేతిని తన భుజంపై ఉంచుకొని నడుస్తున్నది. 
ధృతరాష్ట్రుడు గాంధారి భుజంపై చెయ్యివేసి పోతున్నాడు. అపుడు (ద్రౌపదీ, అర్జునుడి భార్యలైన సుభద్రా, చిత్రాంగదా, 
ఉలూచీ, తనకొడుకును తీసికొని అభిమన్యుడి భార్య ఉత్తరా, ఇంకా అక్కడ ఉండే (స్తీ జనం అంతా గొర్రైెలమందల 
అరపులను స్ఫురింపజేస్తూ పెద్దగా ఏడ్చారు. వారి ఆ అవస్థ జూదం ఆడిన ఆ రోజు పాండవులు నగరు విడిచి వెళ్ళే 
సమయంలో వలె ఉన్నది. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అరణ్యానికి పోవటం రూఢి కావడంతో పౌరుల పిల్లలు, పెద్దలూ 
అంతా ఆ ధృతరా షముడిని చూడటానికి వచ్చారు. 


వ. వచ్చి రెండ కన్ను వాన కన్నును నెజుం । గనిపురంధ్రు లెల్ల గరము వంత. 
దలరు నంతరంగములతోడ నక్కురు । వృద్దు( జూడ నార్తి వికలగతుల. 143 


ప్రతిపదార్థం: ఎండకన్నును= ఎండ (ముఖమూ) పొడనూ; వాన కన్నును= వర్షపు (ముఖమూ) తీరునూ; ఎణుంగని-పురంధ్రులు= 
ఎప్పుడూ తెలియని (చూడని), కుటుంబినులు (ఇల్లాళ్ళు); ఎల్లన్‌= అందరూ; ఆ+కురువృద్దున్‌= కురువంశంలో పెద్ద అయిన 
ఆ ధృతరా్షుడిని; చూడన్‌= చూడడానికీ; కరము= మిక్కిలి; వంతన్‌= బాధతో; తలరు-అంతరంగముల తోడన్‌= చెదరిపోయిన 
మనస్సులతో; ఆర్తిన్‌= వ్యథవలన; వికల-గతులన్‌= వికలమైన (తడబడే) నడకలతో; వచ్చిరి= వచ్చారు. 


తాత్పర్యం: ఎండా వానల పొడ తెలియని (ఎప్పుడు ఇల్లు విడిచి బయటకు రాని) ఇల్లాళ్ళు అంతా ఆ వృద్దుడైన ఆ 
ధృతరాష్ట్రుడిని చూడటానికి దుఃఖంతో చెదరిన మనస్సులతోనూ, వ్యథ వలన తడబడుతున్న నడకలతోనూ బయటకు 
వచ్చారు. 


విశేషం: 'ఎండకన్ను - వానకన్ను - నెణుంగని' అనేది తెలుగు జాతీయం. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 481 


క. నేలను హర్మ్యంబులపై । నోలి నిలిచి చూచు మానవోత్మరముల శో 
కాలాప విలాపంబులు । నేలకు మింటికిని నడుమ నిండి చెలంగెన్‌ 144 


ప్రతిపదార్థం: నేలను= నేలమోదా; హర్మ్య్యంబులపైన్‌= ఎత్తెన మేడలమోదా; ఓలిన్‌= వరుసగా; నిలిచి= నిలువబడి; చూచు= 
(ధృతరాష్ట్రుడిని), చూస్తున్న; మానవ+ఉత్కరముల - శోక4+ఆలాప-విలాసంబులు= మనుష్యుల సమూహాలు, దుఃఖంతో అనే 
మాటలూ, ఏడుపులూ; నేలకును= భూమికీ; మింటికిని= ఆకాశానికీ; నడుమన్‌= మధ్య ప్రాంతం అంతా; నిండి= వ్యాపించి; 


చెలంగెన్‌= అతిశయించాయి, ధ్వనించాయి. 


తాత్సర్యం: అడవులకు వెళ్ళుతున్న ధృతరాష్రుడిని చూడటానికి ఇండ్లలోనుండి బయటకు వచ్చిన జనం నేలమోదా, 
ఎత్తైన మేడలమోదా, (క్రింది నుండి పైదాకా బారులు తీరి నిలబడి చూస్తూ ఉన్న మనుష్యుల గుంపులు దుఃఖంతో 
అనుకునే మాటలూ, ఏడుపులూ నేలకూ నింగికీ మధ్యభాగం అంతా నిండి విజృంభించాయి. 


వ. ధృతరాషుండు( బురద్వారంబు నిర్గమించుచుండి సకల పారజనంబుల నిలువం బనిచె; విదురుం డక్కురు 
వృద్ధునితోడ వనంబున కరుగుటకు దృఢనిశ్చయుం డై పలికె; సంజయుండు నవ్విధంబు వాండయ్యెం గృపా 
చార్యుండును యుయుత్సుండు నత్తెబింగుమాట లాడిన నాంబికేయుండు వారిని వారించి ధర్మనందనున 
కప్పగించి నిలిపి, కోడండ్ర నెలను సముచిత వచనంబుల మరల నియమించిన, వార లా వైచిత్రవీర్యునకు 
గాంధారికిం బ్రణమిల్లి బాప్పంబులు వదనంబున వెల్లిగొనుచుండ వీడ్కొనియును బాండురాజమహిషిం జూచి 
కొని వెనుకం జనుచుండి; రా సమయంబున నజాతశత్రుం డాగొంతి కి ట్లనియె. 145 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్రుండును= ధృతరాష్ట్రుడు కూడా; పురద్వారంబు= హస్తినగరం సరిహద్దు ద్వారాన్ని; నిర్లమించుచున్‌+ఉండి= 
దాటిపోతూ; సకలపౌరజనంబులన్‌= తనను వెన్నంటి వస్తున్న నగరవాసుల నందరినీ; నిలువన్‌= (ఆ పైన ముందుకు రాకుండా) 
ఆగిపొమ్మని; పనిచెన్‌= నియోగించాడు; విదురుండు= విదురుడు; ఆ+కురు వృద్దునితోడన్‌= కురువంశంలో పెద్ద అయిన ఆ 
ధృతరాష్ర్రుడితో; వనంబునకున్‌= అరణ్యానికి; అరుగుటకున్‌= వెళ్ళటానికి; దృఢనిశ్చయుండు+ఐ= గట్టిగా, నిర్ణయించుకొన్న 
వాడై; పలికెన్‌= తన నిశ్చయాన్ని చెప్పాడు; సంజయుండును= సంజయుడు కూడా; ఆ+విధంబు వాండు+అయ్యెన్‌= అదేవిధంగా 
చేశాడు (వనగమనానికి దృఢంగా నిశ్చయించుకొని ఆ నిర్ణయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు); కృపాచార్యుండును= కృపుడూ; 
యుయుత్సుండున్‌= యుయుత్సుడూ; ఆ+తెజంగుమాటలు= ఆ విధమైన మాటలే (ధృతరాష్ట్రుడితో అడవులకు తామూ వస్తా 
మని); ఆడినన్‌= చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; వారినిన్‌= ఆ కృప యుయుత్సులను; వారించి= నివారించి; 
ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; అప్పగించి= వారిని ఒప్పజెప్పి; నిలిపి= నగరంలోనే ఉండేటట్టు చేసి; కోడం(డ్రన్‌= (ద్రౌపదీ, 
సుభద్రా మొదలైన కోడళ్ళను; ఎల్లన్‌= అందరినీ; సముచిత వచనంబులన్‌= తగుమాటలతో; మరలన్‌= తిరిగి ఇళ్లకు వెళ్ళడానికి; 
నియమించినన్‌= నియోగించగా; వారలు= ద్రౌపది మొదలైన ఆ కోడళ్ళు; ఆ వైచిత్ర వీర్యునకున్‌= ఆ ధృతరాష్ర్రుడికీ; గాంధారికిన్‌= 
గాంధారికీ; (ప్రణమిల్లి= పాదాభివందనం చేసి; వదనంబునన్‌= ముఖంమోద; బాష్పంబులు= కన్నీటి బిందువులు; వెల్లిగొనుచుండన్‌= 
(ప్రవహిస్తుండగా; వీడ్కొనియును= ధృతరాష్ట్రుడికి వీడ్కోలు (వెళ్ళి వస్తాం అని) చెప్పి గూడా; పాండురాజు మహిషిన్‌= పాండురాజు 
భార్య (తమ అత్త) అయిన కుంతిని; చూచికొని= దృష్టిలో ఉంచుకొని; వెనుకన్‌= వారి (ఆమె) వెనకే; చనుచుండిరి= అనుసరించి 
పోతూ ఉన్నారు; ఆ సమయంబునన్‌= అప్పుడు; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆ గొంతికిన్‌= తల్లి అయిన కుంతితో; ఇట్టు= 
ఈ(ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు హస్తినగరద్వారం దాటిపోతూ తనవెంట వస్తూ ఉన్న పౌరులందరినీ అక్కడే ఆగిపొమ్మన్నాడు. 
విదురుడు ధృతరాష్ట్రుడితో అడవులకు పోవటానికి తిరుగులేని నిశ్చయం చేసికొని అదే విన్నవించాడు. సంజయుడూ 
అట్లాగే చేశాడు. కృపుడూ, యుయుత్సుడూ కూడా తనతో అడవులకు వస్తామంటే ధృతరాష్ట్రుడు వారిని నివారించాడు. 
వాళ్ళను ధర్మరాజు కప్పగించి నగరంలోనే ఉండుమన్నాడు. [ద్రౌపది మొదలైన (పాండురాజు) కోడళ్ళను గూడా 
తగుమాటలతో తిరిగి ఇండ్లకు వెళ్ళండని చెప్పాడు. వాళ్లు ఆ ధృతరాష్టుడికీ, గాంధారికీ ప్రణామం చేసి కన్నీళ్ళు 
ముఖమంతా నిండి ప్రవహిస్తుండగా, ధృతరాష్ట్రుడికి వీడ్కోలు చెప్పారు. అయినా తమ అత్తగారు ధృతరాష్రుడిని 
అనుసరించి వెళ్ళుతూ ఉండడం చూచి తాము కూడా (కుంతికి) వెనకే ముందుకు వెళ్ళసాగారు. అప్పుడు ధర్మరాజు 
కుంతితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఊరి పొలిమేర వరకు సాగనంపడం ధర్మం గాబట్టి తనవెంట వస్తున్నవారిని పురద్వారం వరకు రానిచ్చిన ధృతరాష్ట్రుడు 
అక్కడినుండి వెనక్కు వెళ్ళుమన్నాడు. 'కురువృద్దు(డు” అన్నప్పటి వృద్దశబ్దం విదురుడు ఆయనను సేవార్థం (179) అనుసరించాలనే 
నిశ్చయంలో 'ధృడ' త్వానికి హేతువుగా వ్యక్తం చేస్తుంది. ఈ దార్‌ఢ్యం వలన ధృతరాష్ట్రుడు మారుమాటాడక ఒప్పుకొన్నాడు. 
కృప యుయుత్సుల అత్తెజంగు మాటలాడారు మనసేమిటో, విదుర సంజయులలోని దృఢ నిశ్చయస్థితి లేకపోవడంవలన 
ధృతరాష్ట్రుడు “వారిని వారించి" ఆపగలిగాడు తేలికగా, ఇంతవరకు తన ననుసరించి ఉన్నారు. గాబట్టి ఇకపై వారి బాగోగులు 
చూడటం కొరకు 'ధర్మనందనున కప్పుగించాడు వాళ్ళను. తర్వాత కోడళ్ళను వెనక్కి వెళ్ళండన్నాడు. వీళ్ళను గూడ ఇక్కడ 
ప్రస్తావించటం తిక్కన జాగరూకతకు నిదర్శనం. మరలిపొమ్మంటే వాళ్ళు చివరిసారి అన్నట్టుగా గాంధారీ ధృతరా(ష్ట్రులకు 
పాదాభివందనం చేశారు. వెళ్ళి వస్తామని వీడ్కోలూ చెప్పారు. అయినా అత్తగారు ముందుకు వెడుతుంటే తాము తిరిగిపోవటం 
సరి గాదు కాబట్టి 'పాండురాజ మహిషి చూచికొని” ఆమె అభిప్రాయంకొరకు ఎదురుచూస్తూ ఆమెనే చూస్తూ వెన్నంటి ముందుకే 
పోతున్నారు. (ద్రౌపదీ ప్రభృతులింటికి పోవాలి. కుంతి నిర్ణయం తేలితే కాని అది కుదరదు. ఆ సంగతి (గ్రహించిన ధర్మరాజు 
కుంతితో అదే మాటాడుతున్నాడు. కార్యకారణభావంతో (క్రమంగా సన్నివేశాన్ని చిత్రీకరించటం ఇక్కడి విశేషం. 


క. “'మాయయ్యకాననమునకు€। బోయెడు; నే నితనితోడం బోయెద శుశ్రూ 

షాయత్తు(డ నై యుండెద । నీ యువిదల( గొనుచు మగిడి యేగుము తల్లీ! 146 
ప్రతిపదార్థం: మా+అయ్య= మాకు తండ్రి (పూజనీయుడు) అయిన ధృతరాష్ట్రుడు; కాననమునకున్‌= అడవికి; పోయెడున్‌= 
పోతున్నాడు; నేను= నేను; ఇతని తోడన్‌= ఈ ధృతరాష్ట్రుడితో కూడి; పోయెదన్‌= అడవికి పోతాను; శుశ్రూషా+ఆయత్తు( 
డను+ఐ= ఆయన సేవకు వశపడి; ఉండెదన్‌= అడవులలోనే ఉంటాను; తల్లీ= అమ్మా!; ఈ+ఉవిదలన్‌= (ద్రౌపదీ ప్రభృతులైన 
కోడళ్ళను (ఇతర (స్త్రీలను); కొనుచున్‌= తీసికొని; మగిడి= తిరిగ; ఏంగుము= అంతఃపురానికి వెళ్ళుము. 
తాత్సర్యం: 'అమ్మా! ఈ ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళుతున్నాడు. నేనూ ఇతడితో వెళ్ళుతున్నాను. ఆయనకు సేవ 
చేసికొంటూ అక్కడే ఉంటాను. నీవు నీ కోడళ్ళను తీసికొని ఇంటికి తిరిగివెళ్ళుము.' 
చ. అనుటయు గొంతి యక్కురుకులాగ్రణి కి ట్లను 'నీవు తోడంగా 

ననమున కేగుదెంచుట జనస్తవనీయచరిత్రు. డివ్విభుం 

డనుమతి చేయునే? యుడుగు మా పని; యియ్యమ యత్త నాకు, నీ 

మనుజవిభుండు మామ; గరిమంబుగ వీరల గొల్లి పోయెదన్‌. 147 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 483 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ధర్మరాజు ఆ విధంగా) అనగానే; గొంతి= కుంతీదేవి; ఆ+కురుకుల+అ(గ్రణికిన్‌= కురువంశంలో 
శ్రేష్టుడైన ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నది; జన స్తవనీయ చరిత్రుండు= జనాలచేత స్తుతించబడే నడవడి 
కలిగిన వాడు అయిన; ఈ+విభుండు= ఈ ధృతరాష్ట్రుడు; నీవు= నీవు; తోడన్‌= తనతో; కాననమునకున్‌= అడవికి; 
ఏంగుదెంచుట= రావటం, అనుమతి - చేయునే= అంగీకరిస్తారా?; ఆ పని= ధృతరాష్ట్రడితో అడవికి వెళ్ళే పని; ఉడుగుము= 
మానుకొమ్ము; నాకున్‌= నాకు; ఈ+అమ= ఈమె (గాంధారి); అత్త= అత్త; ఈ+మనుజవిభుండు= ఈ ధృతరాష్ట్ర మహారాజు; 
మామ= మామ; వీరలన్‌= (అత్తమామలైన) గాంధారీ ధృతరా(ష్ష్రులను; గరిమంబుగన్‌= గౌరవంతో; కొల్ఫి= సేవిస్తూ; పోయెదన్‌= 
వీళ్ళతో అడవులకు వెళ్ళుతాను. 

తాత్సర్యం: ఆ మాటలు విని కుంతి ధర్మరాజుతో ఇట్లా అన్నది. “నీవు తనతో కలసి అడవులకు రావటానికి ధృతరాష్ట్రుడు 
అంగీకరిస్తాడా? కాబట్టి ఆ పని మానుకొమ్ము నాకు గాంధారీదేవి అత్త ధృతరాష్ట్ర మహారాజు మామ. వీరిని సగౌరవంగా 
సేవిస్తూ నేను అడవులకు పోతాను. 


తే, ఇతని కియ్యమకును విను మేన చువ్వె। వలంతి శుశ్రూష సేయంగ వత్స! మోర 

లాపనికి నేర్తురే? వీర లడవి కరుగ। నింట నుండ6ంగ నా మన మియ్యకొనునె? 148 
ప్రతిపదార్థం: వత్స!= నాయనా!; వినుము= వినుము; ఇతనికిన్‌= ఈ ధృతరాష్ర్రుడికీ; ఈ+అమకును= ఈమె (గాంధారి) కీ; 
శుశ్రూష= సేన; చేయంగన్‌= చేయటానికి; ఏను+అ= నేను మాత్రమే; వలంతిన్‌= సమర్థను; చువ్వె= సుమా; ఆ పనికిన్‌= వీరిని 
సేవించడానికి; మోరు; నేర్తురే?= సమర్హులా?; వీరలు= ఈ గాంధారీ ధృతరాష్టులు; అడవికిన్‌= అరణ్యానికి; అరుగన్‌= వెళ్ళితే; 
ఇంటన్‌= ఇంట్లో; ఉండంగన్‌= ఉండడానికి; నా మనము= నా మనసు; ఇయ్యకొనునే?= ఒప్పుకొంటుందా? 
తాత్పర్యం: నాయనా! వినుము, గాంధారీ ధృతరాష్టులకు సేవచేయటానికి నేను మాత్రమే సమర్ధురాలిని. మీకు ఈ 
సేవలు చేయటం సాధ్యపడదు. గాంధారీ ధృతరాష్టులు అడవికి పోగా ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పదు. 


వ. _అనిననాధర్మపుత్రుండును దమ్ములు నుచిత వచనంబుల వే(డికొనిన నద్దేవియగ్రతనయుం గనుంగొని.1 49 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కుంతి పలుకగా; ఆ ధర్మపుత్రుండును= ఆ ధర్మరాజు; తమ్ములును= ఆ ధర్మరాజు తమ్ముళ్ళు 
భీమాదులూ; ఉచిత వచనంబులన్‌= తగినమాటలతో; వేండికొనినన్‌= కుంతిని (ఆగిపొమ్మని) ప్రార్థించగా; ఆ+దేవి= ఆ కుంతి; 
అ(గ్రతనయున్‌= పెద్దకొడుకును; కనుంగొని= చూచి; (ఇట్లా అన్నది). 

తాత్సర్యం: అని కుంతీదేవి పలుకగా ధర్మరాజు అతడి తమ్ములూ కలిసి తగిన మాటలతో ఆమెను ఆగిపొమ్మని 
వేడుకొనగా, ఆమె ధర్మరాజుతో (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “వీరలయెడ. గొడుకా! యప । చారంబులు పలుకుదునె? విచారము విడు; మే 
నే రూపంబున నిలువన । గారవమున నిది వ్రతంబుగా. గైకొంటిన్‌.' 150 


ప్రతిపదార్థం: కొడుకా!= పుత్రుడా!; వీరల+ఎడన్‌= ఈ గాంధారీ ధృతరాష్టుల విషయంలో; అపచారంబులు= అకార్యములైన 
మాటలు; పలుకుదును+ఎ?= చెప్పేదా?; విచారము= చింతను; విడుము= విడిచిపెట్టు; ఏన్‌= నేను; ఏ రూపంబునన్‌= ఏ 
విధంగానూ; నిలువన్‌+అ= (వీళ్ళతో వెళ్ళకుండా), ఆగనే ఆగను; ఇది= వీళ్ళతో వెళ్ళటం; (వ్రతంబు కాన్‌= తప్పక ఆచరించవలసిన 
పనిగా; గారవమునన్‌= వీళ్ళ మీద (ప్రేమతో; కైకొంటిన్‌= స్వీకరించాను. 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'పుత్రా! విచారించకుము. ఈ గాంధారీ ధృతరాష్టుల విషయంలో నేను అపచారపు మాటలు అంటానా? 
ఏ విధంగానూ నేను ఆగను. వీళ్ళమీద (ప్రేమతో వీళ్ళతో వెళ్ళి వీళ్ళను సేవించటమే వ్రతంగా పెట్టుకొన్నాను.” 


వ. అని పలికి నిజస్కంధంబున నున్న గాంధారి కరంబు6 గరంబు నయంబునం బాపి, యతని దిక్కు మొగం బై. 
151 


ప్రతిపదార్థం: అని పలికి= ఆ విధంగా అని; నిజ-స్కంధంబునన్‌= తన భుజమ్మీద; ఉన్న= ఉన్నటువంటి; గాంధారికరంబున్‌= 
గాంధారి చేతిని; కరంబు= మిక్కిలి; నయంబునన్‌= మృదువుగా; పాపి= తొలగించి; అతని దిక్కు= ఆ ధర్మరాజువైపు; మొగంబు+ఐ= 
(ముఖ ముంచి) చూస్తూ- (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అని చెప్పి కుంతి తనభుజం మీద ఉన్న గాంధారి చేతిని మృదువుగా తొలగించి ధర్మరాజును చూస్తూ, 
(ఇట్లా అన్నది) 


క్ర “నీ వేమియు ననకుము సహ । దేవుని నేమఅక యరయు; దినకరసుతునిన్‌ 
భావమున( దలు; మే నా। దేవసముని పుట్టు వడంచితిం గపటమునన్‌. 152 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ఏమియున్‌= ఇంక ఏమీ; అనకుము= మాటాడకు; సహదేవునిన్‌= సహదేవుడిని; ఏమణుక= అప్రమత్తంగా; 
అరయు(ము)= జా(గ్రత్తగా చూచుకొమ్ము; భావమునన్‌= నీ మనసులో; దినకరసుతునిన్‌= (సూర్యతనయుడైన) కర్టుడిని;ి తలం 
పుము= స్మరిస్తూ ఉండు; ఏను= నేను; ఆ దేవసముని-పుట్టువు= దైవంతో సమానమైన ఆ కర్గుడి పుట్టుకను; కపటమునన్‌= 
మోసంతో; అడంచితిన్‌= దాచి పెట్టాను. 


తాత్సర్యం: నేను ధృతరాష్ట్రుడితో అడవులకు వెళ్ళవలసిందే. ఇంక నీవేమీ ఎదురు మాటాడకుము. సహదేవుడిని 
ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా చూచుకొమ్ము. కర్ణుడిని మనసులో స్మరిస్తూ ఉండుము. దేవుడివంటి ఆ కర్షుడు 
నాకు జన్మించిన సంగతి వంచనతో మరుగుపరచాను. 


క అదిపాపముదానికి నా। మది నెప్పడు వగతు విమలమానస! యక్కీ 
డు దొలంగునట్లుగా స । త్పదార్థ దానములు చేయు తాత్పర్యమునన్‌. 153 


ప్రతిపదార్థం: విమల మానస!= స్వచ్చమైన మనసు కలవాడా, ధర్మరాజా!; అది= కర్ణుడి పుట్టువు మరుగుపరచటం; పాపము= 
పాపకర్మ; దానికిన్‌= అందుకు; ఎప్పుడున్‌= నిరంతరమూ; నా మదిన్‌= నా మనసులో; వగతున్‌= దుఃఖిస్తుంటాను; ఆ+కీడు= 
దానివలన కలిగిన అపచారం (కూడా); తొలగించునట్టుగాన్‌= తొలగిపోయే విధంగా; తాత్సర్యమునన్‌= తదేక బుద్దితో; 
సత్‌-పదార్థ-దానములు= శశ్రేష్టములైన వస్తువులను దానంగా; చేయు(ము)= ఇమ్ము. 


తాత్సర్యం: ఆ కర్గుడి జననాన్ని గురించి తెలియకుండా చేయటం పాపం. అందుకు నా మనసులో ఎప్పుడూ 
బాధపడుతూనే ఉంటాను. నిర్మల హృదయుడివైన ధర్మరాజా! ఆ పాపం (కూడా) తొలగిపోయేటట్టుగా నీవు గొప్ప 
గొప్పు వస్తువులు దానాలు చేయుము. 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 485 


ఆ. అవ్విధమునం గర్జుం డాడి. బోయిన । నాదు మానసంబు పోదు నూటు 
పటియ లై తలంప బలుజాత. జేసిన । వారు గాగ వలయు వంశవర్య! 154 


ప్రతిపదార్థం: వంశవర్య!= కురువంశంలో (శ్రేష్టుడా! (ధర్మరాజా!); కర్షుడు= పెద్దకొడుకైన కర్ణుడు; ఆ+విధమునన్‌= ఆ తీరుగా; 
ఆజడిన్‌ పోయినన్‌= మరణించగా; నాదు మానసంబు= నా హృదయం; నూజుపజీయలు= వందముక్కలుగా; ఐపోదు= ఐపోలేదు; 
తలంపన్‌= ఆలోచించగా; బలుజూతన్‌= (నా హృదయాన్ని) దృఢమైన రాతితో; చేసినవారు= తయారు చేసినవారు; కాగగవలయున్‌= 
అయి ఉండవచ్చును. 


తాత్సర్యం: కులంలో శ్రేష్టుడివైన ధర్మరాజా! కర్టు డావిధంగా మరణించటం, తెలిసి కూడా నా మనసు నూరు 
ముక్కలైపోలేదు. చూడగా ఈ మనసును ఎంతో బలమైన రాతితో తయారుచేసి ఉంటారు. 


క. “నీవును దమ్ములు భక్తి భ । రావేశముతోడ( దల(పు( డమ్మహితాత్మున్‌; 

ద్రోవది నెప్పుడు దృఢ సం । భావన మన్నింపు మయ్య పారవముఖ్యా! 155 
ప్రతిపదార్థం: పౌరవ-ముఖ్యా!= పురువంశ్యులలో (శ్రేష్టుడా!, ధర్మరాజా!; నీవును= నీవూ; తమ్ములు(న్‌)= స తమ్ముళ్ళూ; 
భక్తి-భర+ఆవేశముతోడన్‌= భక్తితో నిండిన పూనికతో; ఆ+మహిత+ఆత్మున్‌= మహానుభావుడైన ఆ కర్గ్గుడిని; తలంపుండు= 
స్మరిస్తూ ఉండండి; (ద్రోవదిన్‌= (ద్రౌపదిని; ఎప్పుడు(న్‌)= నిరంతరమూ; దృఢ - సంభావనన్‌= పటిష్టమైన గౌరవంతో; 
మన్నింపుము+అయ్య= ఆదరించండి. 
తాత్సర్యం: పౌరవ (శ్రేష్టుడా! నీవూ, నీ తమ్ముళ్ళూ, మహాత్ముడైన ఆ కర్ణుడిని భక్తితో స్మరిస్తూ ఉండండి. ద్రౌపదిని 
సగౌరవంగా ఎప్పుడూ ఆదరించండి. 


విశేషం: కరుడు (బ్రతికి, ఉన్నన్నినాళ్ళూ అ(గ్రజుడుగా తెలియక ఆదరించలేకపోయారు పాండవులు. అందుకే ఇప్పుడు ఎలాగూ 
మరణించాడు కాబట్టి గతకాలపు వైరం మనసులో ఉంచుకోకుండా భక్తిభావంతో తలచుకొమ్మంటుంది కుంతి. అవమానమూ, 
వనవాసము వగైరా కష్టాలు అనేకం మిగిలిన సుభద్రాదుల కంటె అనుభవించి ఉన్నది కాబట్టి అయిదుగురికీ భార్యగా ఉండేది 
కావటం వలన (ద్రౌపది విషయంలో సంభావనతో కూడిన ఆదరం చూపాలని (ప్రత్యేకంగా చెప్పడంతో కుంతి ఆంతర్యం అది. 
అందుకే ఇక్కడ 'ఎప్పుడున్‌ అని విశేషంగా చెప్పటం కూడా. 
క. భీమార్జున నకుల మనః। కామంబులు సఫలతా ప్రకాశంబులు గా 

భూమీశ! యరసి యొనరుపు । మేమిట నేమటికు ధర్మ మిల యరయుు నెదన్‌. 156 
ప్రతిపదార్థం: భూమి+-ఈశ!= రాజా!; భీమ+అర్జున-నకుల-మనస్‌+కామంబులు= భీముడూ, అర్జునుడూ, నకులుడూ మనసులో 


వాంఛించిన వాటిని; అరసి= తెలుసుకొని; సఫలతా-(ప్రకాశంబులు-కాన్‌= ఫలవంతములై ఒప్పే విధంగా; ఒనరుపుము= చేయుము; 
ఇల= రాజ్యం; అరయు+ఎడన్‌= పాలించే విషయంలో; ఏమిటన్‌= ఏ అంశంలోనూ; ధర్మము= ధర్మం; ఏమజకు(ము)= 


ఉపేక్షించకుము. 


తాత్పర్యం: రాజా! భీముడూ, అర్జునుడూ, నకులుడూ ఏమి కావాలని మనసులో అనుకొంటున్నారో తెలిసికొని ఆ 
వాటిని నెరవేర్చుము. రాజ్య పాలనంలో ఎప్పుడూ, ధర్మాన్ని ఉపేక్షించకుము. 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి నానిశ్చయంబు శిథిలంబు గాదు । మీరు మరలుండని పలికిన( బాండవాగ్రజుండు విషాదం బంది 
యూరకుండె; భీమాదులు డెందంబులు గొందలం బంద నశ్రు లొలుకం దలలు వాంచి; రిట్ల మ్మొత్తంబుగ 
మనంబు గుదిపడుచు మందం బై చెల్ల ధృతరా ష్లుండు గొండొకయెదగలుగం జనియె; నా ధర్మృతనయుండు 
తల్లియాననం; బాలోకించి. 157 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలికి= చెప్పి; నా నిశ్చయంబు= నేను చేసికొన్న నిర్ణయం; శిథిలంబు= సడలేది; కాదు= 
కాదు; మీరు= మీరు అందరూ; మరలుండు= తిరిగి ఇండ్లకు వెళ్ళండి; అని= అని; పలికినన్‌= కుంతీదేవి చెప్పగా; 
పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; విషాదంబు= బాధను; అంది= పొంది; ఊరక+ఉండెన్‌= మాటాడకుండా ఊరుకొన్నాడు; 
భీమ+ఆదులు= భీముడు మొదలైనవారు; డెందంబులు= మనసులు; కొందలంబు= కలత; అందన్‌= చెందగా; అ(శులు= 
కన్నీళ్ళు; ఒలుకన్‌= ఉబికి జారి పడుతుండగా; తలలు-వాంచిరి= తలవంచుకొన్నారు; ఇట్టు= ఈ విధంగా; ఆ+మొత్తంబుగన్‌= 
సంపూర్ణంగా అందరికీ; మనంబు= మనసు; గుదివడుచున్‌= చేష్టలు దక్కి (చైతన్యం పోయి); మందంబు-ఐ= బరువై; చెల్లన్‌= 
ఉండగా; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; కొండొక= కొంచెం; ఎడ= దూరం; కలుగన్‌= కలిగేటట్టుగా; చనియెన్‌= వెళ్ళాడు; ఆ 
ధర్మతనయుండు= ఆ ధర్మరాజు; తల్లీ-ఆననంబు= కుంతి ముఖం; ఆలోకించి= చూచి-ఇట్టా అంటున్నాడు. 


తాత్పర్యం: అని చెప్పి కుంతి “ఇక నా నిర్ణయం సడలేది కాదు. మీరు తిరిగి యిండ్లకు వెళ్ళండి అన్నది. అపుడు 
ధర్మరాజు విచారంతో మాటాడకుండా ఊరుకున్నాడు. భీముడు మొదలైనవారు మనసులు కలతపడి కన్నీళ్లు ఉబికి 
జారుతుండగా తలలు వంచుకొని నిలుచున్నారు. ఈ విధంగా అక్కడ అంతా మనసులు జడత్వంతో, బరువెక్కిపోయి 
ఉండగా ధృతరాష్ట్రుడు వాళ్ళకు కొంచెం దూరంగా వెళ్ళాడు. అపుడు ధర్మరాజు తల్లితో ఇట్లా అన్నాడు. 


ధర్మరాజు కుంతిని వనంబునకు( బోవలదని ప్రార్థించుట. (సం.15-22-19) 


(ఈక 


ఇది యేమి సేయంగ నెత్తి కొం టిమ్మాట । యాడకు; మేను ని న్నడవి కేంగ6 
బనుతునే? మము. దొల్లి పనిచి పనుల్‌ గొను । భంగిన సామ్రాజ్య భార నిర్వ 
హణము తెటింగులు నప్పటి కప్పటి కి ట్లని యానతి యిచ్చి నడప. 

బంపక యున్న నొప్పమి రాదె మాకు? ము । న్నీవును గృష్టుండు నేవిధమున 


తే. _ నడిపితిరి కార్య మెటు(గవే యదలు వెల్లి; మమ్ముంబాంచాలి నిటు ముంచి యమ్మ! యడవి 
నెట్టు లుండెద?' వన(గ నయ్యింతి బాప్ప। పూర్ణనయన మై యూరక పోవుచుందిె. 158 


ప్రతిపదార్థం: అమ్మ!= తల్లీ!; ఇది= ఈ విధంగా; ఏమి+చేయంగన్‌= ఏం చేయాలని; ఎత్తికొంటి?(వి)= పూనుకొన్నావు?; 
ఈ+మాట= అడవులకు వెళ్ళుతాను అనేమాట; ఆడకుము= మళ్ళీ అనకు; నిన్నున్‌= (తల్లివై సంరక్షించే) నిన్ను; అడవికిన్‌= 
అరణ్యానికి; ఏంగన్‌= వెళ్ళటానికి; ఏను= నేను; పనుతును+ఏ?= పంపగలనా?; తొల్లి= ఇంతకుపూర్వం; మమున్‌= నీ కొడుకులను 
(కోడళ్ళనూ); పనిచి= ఆజ్ఞాపించి; పనుల్‌= పనులు; కొనుభంగిన్‌+అ= చేయించుకొన్న విధంగానే; ఇపుడు గూడా-సామ్రాజ్య- 
భార-నిర్వహణము-తెజంగులు= ఈ విశాలమైన ఈ రాజ్యంయొక్క బరువు మోపే మార్గాలు - (పరిపాలనం తీరు); 
అప్పటికిన్‌+అప్పటికిన్‌= ఎప్పటికప్పుడు; ఇట్టు+అని= ఈ విధం (ఇట్లా చేయుమని) అని; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞలు చేసి; నడపన్‌= 
పంపక; ఉన్నన్‌= మమ్మల్ని, నడిపించేవిధంగా చేయకపోతే; మాకున్‌= మాకు; రాజ్యపాలనంలో, ఒప్పమి= పొరపాటు; రాదె= 


ఆశ్రనువాసపర్వము : ప్రథమాశ్వాసము 487 
కలుగదా?; మున్ను= ఇంతకు పూర్వం; ఈవును= నీవూ; కృష్ణుండున్‌= కృష్ణుడూ; ఏ విధమునన్‌= ఏ తీరుగా; కార్యము 
జరగవలసిన దానిని; నడిపితిరి= జరిపించారో; ఎణుంగవే?= తెలియదా!; మమ్మున్‌= నీ కొడుకులైన మమ్మల్నీ; పాంచాలిన్‌= 
ద్రౌపదినీ (కోడళ్ళను); అడలు-చెల్లిన్‌= శోక (ప్రవాహంలో; ముంచి= మునిగేటట్టు చేసి; అడవిన్‌= నీవు అడవిలో; ఎట్టులు= ఏ 
విధంగా; ఉండెదవు?= ఉండగలవు?; అనణగన్‌= అని ధర్మరాజు పల్కగా; ఆ+ఇంతి= ఆ కుంతి; బాష్ప-పూర్ష-నయన+ఐ= 
కన్నీరు నిండిన కనులు కలిగినదై; ఊరక= సమాధానం చెప్పకుండా; పోవుచున్‌+ఉండెన్‌= ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. 


తాత్పర్యం: 'అమ్మా! నీవు చేయదలచుకొన్న ఈ పని ఏమిటి?-ఇట్లా (అడవికి వెళ్ళుతానని) మాటాడకుము. నేను 
నిన్ను అడవులకు పంపుతానా? లోగడ మమ శల్ని ఆజ్ఞాపించి మా చేత పనులు చేయించిన విధంగానే ఇప్పుడు కూడా 
నీవు దగ్గరుండి ఎప్పటికప్పుడు సమయోచితంగా ఇట్లా చేయండి అని శాసించి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించే విధానం 
చెప్పి మమ్మల్ని నడిపించకపోతే మాకు ప్రమాదం సంభవించదా? పూర్వం నీవూ, కృష్ణూడూ ఏ విధంగా వ్యవహారాలు 
నడిపించారో మరచిపోయావా? మమ్మల్ని, ద్రౌపదినీ (కోడళ్ళనూ) దుఃఖ ప్రవాహంలో ముంచి నీవు, అడవులలో ఎట్లా 
ఉండగలవు?” అని ధర్మరాజు అంటుంటే కుంతి ఏమీ సమాధానం చెప్పకుండానే నీళ్ళు నిండిన కళ్ళతో ముందుకు 
సాగిపోతున్నది. 


విశేషం: (అడలువెల్లి-అడలు అనే వెల్లి-రూపకం) 


ఉ. అయ్యమలాత్మతోడ( బవనాత్మజుండి ట్లను 'ధర్మపుత్రు నీ 
వెయ్యది యుక్త హేతువుగ నిమ్మెయిం బాసెదు? నీదు పన్వునం 
గయ్యము సేసి భూపతినికాయములం బరిమార్దె. దల్లి! నీ 
కియ్యన లక్ష్మి నూంది చరియింపక యిప్పుడు వాయం బాడియే? 159 


ప్రతిపదార్థం: పవన+ఆత్మజుండు= (వాయుపుత్రుడైన) భీముడు; ఆ+అమల+ఆత్మతోడన్‌= నిర్మలమైన మనసు గలిగిన 
కుంతితో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనున్‌= అన్నాడు; తల్లి!= అమ్మా!; నీవు= నీవు (కుంతి); ధర్మపు త్రున్‌= ధర్మరాజును; 
ఏ+అది= ఏది; యుక్తహీతువుగన్‌= తగిన కారణంగా; ఈ+మెయిన్‌= ఈవిధంగా; పాసెదు= విడిచి వెళుతున్నావు?; నీదు 
పన్సునన్‌= నీవు ఆజ్ఞాపించిన విధంగా; కయ్యము-చేసి= కౌరవులతో యుద్దం చేసి; భూపతి నికాయములన్‌= రాజుల సమూహాలను; 
పరిమార్చెన్‌= చంపాడు, అలా చేయటం; లక్ష్మిన్‌= (రాజ్యాది) సంపదల్ని; నీకున్‌+ఇయ్యన్‌+అ= నీకు ఇవ్వటం కొరకే, అటువంటి 
లక్ష్మిని; ఊంది= గ్రహించి; చరియింపక= సుఖింపక; ఇప్పుడు= (సంపదలు కలిగి సుఖించే వీలు ఏర్పడిన) ఈ సమయంలో; 
పాయన్‌= ఈ రాజ్యాన్ని విడిచిపెట్టటం; పాడియే?= (నీకు) న్యాయమేనా? 

తాత్పర్యం: అప్పుడు భీముడు కుంతితో ఇట్టా అన్నాడు. 'అమ్మా, నీవు ఇట్లా ధర్మరాజును విడిచి వెళ్ళటానికి తగిన 
కారణం ఏమైనా ఉన్నదా? ధర్మరాజు నీవు చెప్పిన ప్రకారం కౌరవులతో యుద్దం చేసి రాజులందరినీ సంహరించి 
ఆ(రాజ్య) సంపద నీకు ఇవ్వటం కొరకే అట్లా (శ్రమించి రాజ్యం సంపాదించగా సుఖించవలసిన ఈ సమయంలో 
రాజ్యం విడిచి నీవు అరణ్యాలకు వెళ్ళటం న్యాయమేనా? 


క మనమున దోచిన దానము । లనుదినమును జేయుచును సమాశ్రిత జనులం 
బెనుచుచు బంధుల. బ్రోచుచు । జననుతచరితమున( బరంగు సౌజన్యనిధీ! 160 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సౌజన్యనిధీ!= మంచితనానికి గని వంటిదానా! (కుంతీ!); అనుదినమును= (ప్రతిరోజూ; మనమునన్‌= నీ మనసులో; 
తోయిన= అనిపించిన; దానములు= దానాలను; చేయుచును= జనాలంతా పొగడే విధంగా (ప్రతిరోజూ నీకు తోచిన దానాలు 
చేస్తూ; సమ్‌-ఆ(శ్రిత-జనులన్‌= నిన్ను ఆశ్రయించిన వారిని; పెనుచుచున్‌= కాపాడుకొంటూ; జన-నుత-చరితమునన్‌= 
మనుష్యులచేత ప్రశంసించబడేటటువంటి నడవడితో; పరంగుము= ఒప్పుము. 

తాత్సర్యం: మంచితనానికి నిధివంటిదానా! జనాలంతా పొగడే విధంగా, ప్రతిరోజూ నీకు తోచిన దానాలు చేస్తూ, 
నిన్ను ఆశ్రయించిన వారిని షాషిస్తూ చుట్టాలను సాకుతూ. ఇక్కడే ఉండుము. 


కు వనమున మాద్రీపు త్తులు । వెనుబడుటకు( దలరి తట్లు విక్రమమునకున్‌ 

గొనకొల్పి తిట్లు వీరల । ననూన దుఃఖముల ముంచి యరుగం దగునే? 161 
ప్రతిపదార్థం: మాద్రీపుత్రులు= (మాద్రి కొడుకులు) నకుల సహదేవులు; వనమునన్‌= అడవులలో; వెనుంబడుటకున్‌= 
కష్టపడినందుకు; అట్టు= ఆ విధంగా, (ఎంతో); తలరితి(వి)= నీవు దుఃఖించావు; విక్రమమునకున్‌= (పిల్లలు సుఖపడటం కొరకు 


రాజ్యం సంపాదించుకొనాలని) పరాక్రమం (ప్రదర్శించేందుకు; గొన కొల్పితి(వి)= పురికొలిపావు; వీరలన్‌= అటువంటి ఈ నకుల 
సహదేవుల్ని; ఇట్టు= ఈవిధంగా; అనూన(న+ఊన) దుఃఖములన్‌= అధికమైన బాధలలో; ముంచి= మునిగేటట్లు చేసి; అరుగన్‌= 


అడవులకు వెళ్ళటం; తగునే?= ఉచితమా? 

తాత్సర్యం: నకుల సహదేవులు వనవాసంలో కష్టపడుతున్నారని ఆనాడు ఆ విధంగా కుమిలిపోయావు. రాజ్య సుఖాల 
కొరకు యుద్దానికీ, పరాక్రమం ప్రదర్శించడానికీ (ప్రేరేపించావు. మరి ఈ రోజు వీళ్ళను ఈ విధంగా బాధలలో 
ముంచి నీవు అడవులకు వెళ్ళటం తగునా?” 


వ. అనియె, నట్టియెడ. 162 
ప్రతిపదార్థం: అనియెన్‌= భీముడు ఆ (ప్రకారంగా అన్నాడు: అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: (పై విధంగా) అన్నాడు భీముడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
వ. ద్రోవదియు సుభద్రయు శో । కావేశం బడర మోము లశ్రుల. దో6(గం 
గా వెక్కివెక్కి యేడ్డిరి, భూవర! పాండుక్షితీశ పుత్రులు నేద్వన్‌! 163 


ప్రతిపదార్థం: భూ-వర!= ఓ జనమేజయ మహారాజా!; పాండు-క్షితి+-ఈశ-పుత్రులున్‌= పాండురాజు కుమారులు కూడా; 
ఏడ్వన్‌= ఏడుస్తూ ఉండగా; ద్రోవదియున్‌= (ద్రౌపదీ; సుభద్రయున్‌= సుభద్రా; శోక+ఆవేశంబు= దుఃఖంయొక్క వ్యాప్తి; అడరన్‌= 
అతిశయించగా; మోములు= ముఖాలు; అ(శ్రులన్‌= కన్నీళ్ళతో; తోంగంగాన్‌= తడిసి (మునిగి) పోగా; వెక్కి, వెక్కి= వెక్కిళ్ళతో; 
ఏడ్చిరి= శోకించారు. 


తాత్పర్యం: జనమేజయ మహారాజా! (ద్రౌపదీ, సుభద్రా మనసులో దుఃఖం (ప్రవేశించి వ్యాపించగా, ముఖాలు కన్నీళ్ళలో 
మునిగిపోతూ ఉంటే, వెక్కి వెక్కి ఏడ్చారు. పాండవులు కూడా ఏడ్వసాగారు. 


విశేషం: కొడుకులూ కోడళ్ళూ దుఃఖిస్తున్నారు. ఏద్బేవాళ్ళను చూస్తే దుఃఖం అతిశయించి చూచేవాళ్ళు కూడా ఏడ్వటం సహజం. 
పాండు కుమారు లేడుస్తుంటే (ద్రౌపది సుభద్రలు వెక్కి వెక్కి ఏడ్చారు. స్త్రీ రోదనం గూర్చి ముందుగా వర్షించి పాండు 'రాజకుమారుల' 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 489 


కుంతి ముందూ, వీళ్ళంతా వెనకా పోతూనే ఉన్నారు. 


క పరిజనములు కన్నీళ్ళులు । దొర(గ(గ నడ లొంది వారితోడం జని రి 
ప్పరుసున( దనదుతనూజులు మరలమికిం బాండురాజమహిషి మటు(గుచున్‌. 164 
ప్రతిపదార్థం: పరిజనులు= భృత్యులు; అడలు= దుఃఖం; ఒంది= పొంది; కన్నీళ్ళులు= కన్నీళ్ళు; తొరంగంగన్‌= జారుతుండగా; 


వారితోడన్‌= పాండవుల (వారి స్త్రీల వెంట); చనిరి= ముందుకు వెళ్ళారు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; తనదు తనూజులు= 
తన కొడుకులు; మరలమికిన్‌= తిరిగి వెళ్ళనందుకు; పాండు-రాజ-మహిషి= పాండురాజు భార్య; మణుంగుచున్‌= విచారిస్తూ; 


తాత్సర్యం: వారి సేవకులు కూడా దుఃఖంతో కన్నీరు కారుస్తూ పాండవుల వెంట, ముందుకు వెళ్ళారు. కొడుకులు 
తిరిగి వెళ్ళకుండా తననే అనుసరిస్తున్నందుకు కుంతి దుఃఖపడుతూ.(తరువాతి వచనంతో అన్వయం) 


వ.  'తెగనాదడకున్న(బోవ' రని కన్నీరు దుడిచికొని వారలం గలయం గనుంగొని, వారలు వినుచుండం దత్పరి 
జనంబుల తోడ. 165 


ప్రతిపదార్థం: తెగన్‌+ఆడక+ఉన్నన్‌= కఠినంగా మాటాడకపోతే; పోవరు= (కొడుకులు) తిరిగి వెళ్ళరు; అని= అనుకొని; 
కన్నీరు-తుడిచికొని= తన కంటి నీరు తొలగించుకొని; వారలన్‌= తన కొడుకులను; కలయన్‌-కనుంగొని= పరిశీలనగా (దీర్భంగా) 
చూచి; వారలు= కొడుకులు; వినుచున్‌+ఉండన్‌= వింటుండగా; తద్‌-పరిజనంబుల తోడన్‌= వారి వెంట వస్తున్న భృత్యులతో; 
(ఇట్టా అన్నది). 

తాత్సర్యం: ఖండితంగా, కటువుగా మాటాడకపోతే ఇక వీళ్ళు వెనుకకు పోరు అనుకొని కుంతి తన కన్నీరు తుడుచుకొని, 
ఒక్కసారి పాండవులందరినీ చూచి వాళ్ళు వింటూ ఉండగా వారి వెంట ఉన్న భృత్యులతో ఇట్టా అన్నది. 


సీ, 'దుర్జ్యూతమునం దారు దూలపోవుటయును । నా సభ యపకీర్తి యగు తెఅంగు 
పాటిల్లుటయుం. బెక్కుభంగుల నడవుల । నిడుమల. బడుటయు నే సహింపం 
జాలక కార్యంబు చర్చించి సంధిమై । నొవ్వని వా రెల్ల నవ్వ. దలలు 
వంచి కౌరవులలో వర్తింప నే? లని । హరితోడ నాడితి; నవ్విధమున 


©. మాననీయు ధర్మసూను నాగాయుత । బలుని భీము శత్రుభంజనైక 
శీలుం బార్జు శౌర్యలోలురం గవల దై । న్యంబు నొంద( జూచు టర్హమగునె? 166 


ప్రతిపదార్థం: తారు= తమరు-పాండవులు; దుర్‌ ద్యూతమునన్‌= మోసపు జూదంలో; తూలపోవుటయున్‌= చిన్న బోవటమూ; 
ఆ సభన్‌= ఆ విధమైన సభలో; అపకీర్తి= పాడుపేరు; అగు తెణంగు= కలిగే పని; పాటిల్లుటయున్‌= సంభవించటమూ; అడవులన్‌= 
తరువాత, అడవులలో; పెక్కుభంగులన్‌= అనేక విధాలుగా; ఇడుమలన్‌-పడుటయున్‌= కష్టాలు అనుభవించటమూ; సహింపన్‌-చాలక= 
ఓర్చుకొనలేక; నేను= నేను (కుంతి); కార్యంబు= తర్వాత జరగవలసిన పనిని గురించి; చర్చించి= ఆలోచనలు చేసి; సంధిమైన్‌= 
కౌరవులతో సంధి చేసికొనటం వలన; ఒవ్వనివారు= పాండవులంటే పడనివారు (శత్రువులు); ఎల్లన్‌= అందరూ; నవ్వన్‌= 


974 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తన కాంతిసమూహం వ్యాపించగా కాలిపోతున్న అనేకవిధాలైన (ప్రాణుల సమూహాలతో అగ్నిదేవుడు 
అనేకవిధాలైన దేహాలు కలవానివలె (ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అమితకృశానుదద్ధ మగు నయ్యమరేంద్రువనంబులోని యు 

త్రమసలిలాశయావళుల తప్తజలంబులయం దపేతజీ 

వము లయి తేలుచుండె వరవారిచరంబులు వారిపక్షులుం; 

గమరె నశేషకోకనదకైరవపంక్తులు శైవలంబులున్‌. 266 
ప్రతిపదార్థం: అమిత, కృశాను, దగ్ధము+అగు= అంతులేని అగ్నిచేత కాల్చబడినదగు; ఆ+అమర+ఇంద్రు, వనంబులోని= 
అ దేవేంద్రునియొక్క ఉద్యానవనంలోని; ఉత్తమ, సలిల+ఆశయ+ఆవళుల= శ్రేష్టములైన నీటిమడుగుల సమూహాలయొక్క; 
తప్త, జలంబుల, అందున్‌= కాగిననీటిలో; వర, వారి, చరంబులు= శ్రేష్టములైన నీటిలో చరించే ప్రాణులు; వారి, పక్షులున్‌= 


నీటిపక్షులూ; అపేత, జీవములు+అయి= పోయిన ప్రాణాలు కలవై; తేలుచున్‌= తేలుతూ; ఉండెన్‌= ఉన్నవి; అశేష, కోకనద, 
కైరవపంక్తులు= అన్ని ఎర్రకలువల, తెల్లకలువల సమూహాలు; శైవలంబులున్‌= నాచుతీగలు; కమరెన్‌= మాడిపోయాయి. 


తాత్సర్యం: అపరిమితంగా విజృంభించిన అగ్నిచేత కాల్చబడిన ఆ ఖాండవవనంలోని శశ్రేష్టాలైన నీటిమడుగుల 
కాగిన నీటిలో - జలచరాలు, నీటిపక్షులు చచ్చి తేలాడుతూ ఉన్నాయి. ఎ్రకలువలు, తెల్లకలువలు, నాచుతీగలు 
మాడిపోయాయి. 
విశేషం: మహాప్రమాదకరమైన అన్నిహోత్రుని విజృంభణాన్ని ఈ పద్యం చక్కగా (ప్రకటం కావిస్తూ ఉన్నది. సరోవరాలను 
వర్షించే ఈ పద్యంలో అంతస్థాల, నాదాక్షరాల పునరావృత్తి అక్షరరమ్యతను వ్యక్తీకరిస్తున్నది. 
క, అలుగుల పడి ఖాండవమున(। గల యాశీవిషమహోరగము లెల్ల విషా 

గులు గ్రక్కుచు నత్యుగ్రా । నలబహులజ్వాలలందు నాశము వొందెన్‌. 267 
ప్రతిపదార్థం: అలుగులపడి= బాధపడి; ఖాండవమునన్‌+కల= ఖాండవవనంలో ఉండే; ఆశీ, విష మహా+ఉరగములు+ఎల్లన్‌= 
ముఖంలో విషం కల పెద్దపాములన్నీ; విష+అగ్నులు= విషమనే నిప్పులను; (క్రక్కుచున్‌= క్రక్కుతూ; అతి+ఉ(గ్ర+అనల, 
బహుల, జ్వాలల, అందున్‌= మిక్కిలి భయంకరమైన అన్నియొక్క పెక్కుమంటలలో; నాశము; పొందెన్‌= నశించిపోయాయి, 
నాశాన్ని పొందాయి. 
తాత్సర్యం: ఖాండవవనంలో నివసించే పెద్ద పాములన్నీ బాధపడి విషమనే నిప్పులు (క్రక్కుతూ మహాభయంకరమైన 
అగ్నియొక్క అనేకజ్వాలలలో పడి నశించిపోయాయి. 


వ. అంత దేవత లెల్ల మహావహ్నిశిఖాహతికి వెబిచి దేవేంద్రుపాలికిం బోయి ఖాండవవనంబున కైనయకాండ 
ప్రకయంబు సెప్పిన విని యదరిపడి యింద్రుండు తక్షకరక్షణాపేక్ష ననేకధారాధరనివహంబుతో నతిత్వరితగతి 
ఖాండవంబునకు వచ్చి హుతాశనుమీంద మహావారిధారలు గురియించిన. 268 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


అపహాస్యం చేసే విధంగా; తలలు వంచి= (కౌరవులకు) తల ఒగ్గి; కౌరవులలోన్‌= దుర్యోధనాదులతో; వర్తింపన్‌= కలిసి ఉండటం; 
ఏల?= ఎందుకు; అని= ఎందుకు; అని= అనుకొని; హరితోడన్‌= కృష్ణుడితో; ఆ+విధమునన్‌= ఆ ప్రకారంగా; ఆడితిన్‌= 
మాటాడాను; మాననీయున్‌= గౌరవింపదగినట్టి; ధర్మసూనున్‌= ధర్మరాజునూ; నాగ+అయుత-బలునిన్‌= పదివేల యేనుగుల 
బలం కలిగిన; భీమునిన్‌= భీముడినీ; శత్రు-భంజన-ఏక-శీలున్‌= విరోధులను రూపు మాపడమే (ప్రధానం ఐన చరిత్ర కలిగిన; 
పార్టున్‌= అర్జునుడినీ; శౌర్య-లోలురన్‌= పరాక్రమవంతులైన; కవలన్‌= నకుల సహదేవులనూ; దైన్యంబున్‌= (దరిద్రంవంటి) 
దురవస్థను; ఒందన్‌= పొందగా; చూచుట= చూస్తూ ఉండటం; అర్హము-అగును+ఏ?= (నాకు) తగిన దేనా? 


తాత్పర్యం: ఆ రోజు దుర్మార్గపు జూదంలో తమరు చిన్నబోవడమూ, ఆ సభలో దుష్కీర్తి కలిగించే పని, (ద్రౌపదీ 
పరాభవం) జరగటమూ (ఉద్యో4-19) ఆ తరువాత అడవులలో అనేక విధాలుగా కష్టాలపాలు కావడమూ (ఉద్యో3-183) 
చూచి, నేను ఓర్చుకొనలేకపోయాను. ఏం చేయాలి అని కర్తవ్యాన్ని గురించి అనేక విధాలుగా ఆలోచనలు చేశాను. 
కౌరవులతో సంధి చేసికొని, పాండవులంటే గిట్టని వాళ్ళు అందరూ ఎగతాళి చేసేవిధంగా తల ఒగ్గి కౌరవులతో కలిసి 
ఉండటం ఎందుకు? అని కృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. పూజించదగిన ధర్మరాజూ, పదివేల యేనుగుల 
బలం కలిగిన భీముడూ, శత్రువులను నిర్మూలించటమే ప్రధానమైన పనిగా కలిగిన అర్జునుడూ, పరాక్రమవంతులైన 
నకుల సహదేవులూ, వీ ళృ్ళందరూ ఎందుకూ కొరగాని వారివలె దురవస్థలపాలు కావటాన్ని చూస్తూ ఉండడం నాకు 
తగునా?” 


వ. అని ధర్మతనయు వదనంబు వీక్షించి, పాంచాలిం జూపి. 167 


పతిపదారం:; అని= అని పలికి; ధరతనయు-వదనంబు= ధర్శరాజు ముఖం; వీక్షించి= చూచి; పాంచాలిన్‌= (దౌపదిని; చూపి= 
C థ శ్రి శ్రి వ C 
చూపించి. (ఇట్లా అన్నది). 


తాత్పర్యం: అని చెప్పి కుంతి ధర్మరాజు ముఖం చూచి, అతడికి ద్రౌపదిని చూపిస్తూ (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, “గౌరవంబున సుకుమారత్వమున నొప్పు; నిప్పాల్తి. దలవట్టి యీడి తెచ్చి 
సభలోన నట్లు దుశ్మాసనుం దవమాన । పెట్టంగ నచ్చటి పెద్ద లెల్ల 
బలుకక యుండ నబ్బన్నంబునకు నోర్వ। వలసె మీ కప్పటి కలఘుతేజ! 
నీ తేజ మట్టులు నీ అయి పోయిన. । బాండునికులము చెప్పంగం జూప 


తే. లేకపోదె యబ్దంగిం బల్కితి ముకుందు | తోడ నేను మీ రెమ్మెయి రూఢి కెక్కి 
వెలుంగంగోరుట కతమున( దలంచి; దాని । ననిలసుతుం డెత్తిపెట్టె; నే మనంగం గలదు?” 168 


ప్రతిపదార్థం: అలఘుతేజ!= గొప్ప పరాక్రమం కలిగినవాడా! ధర్మరాజా!; గౌరవంబునన్‌= గౌరవింపదగిన లక్షణంతోనూ; 
సుకుమారత్వమునన్‌= కష్టాన్ని తట్టుకొనలేని మెత్తదనంతోనూ; ఒప్పు= ఒప్పుతున్న; ఈశ+పాొల్తిన్‌= ఈ కాంతను (ద్రౌపదిని); 
తల+పట్టి= జుట్టు పట్టుకొని; ఈడ్చి= లాక్కుంటూ; తెచ్చి= తీసికొనివచ్చి; సభలోనన్‌= (పదుగురు ఉండే) కొలువులో; 
దుశ్తాసనుండు= దుశ్శాసనుడు; అట్టు= ఆ విధంగా; అవమాన పెట్టంగన్‌= అవమానం చేస్తుంటే; అచ్చటి పెద్దలు= ఆ సభలో 
ఉన్న వృద్దులు; ఎల్లన్‌= అందరూ కూడా; పలుకక-ఉండన్‌= ఏమీ(అది తప్పని) మాటాడక ఊరుకొనగా; ఆ+బన్నంబునకున్‌= 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 491 
ఆ కష్టపాటుకు; మీకున్‌= మీకు (పాండవులకు); అప్పటికిన్‌= ఆ సమయంలో; ఓర్వన్‌-వలసెన్‌= సహించవలసివచ్చింది; నీ 
తేజము= నీ తేజస్సు; అట్టులు= ఆ విధంగా, (ధర్మబద్దత వలన); నీతు-అయిపోయినన్‌= బూడిద (వ్యర్థం) అయిపోగా; 
పాండునికులము= పాండురాజు వంశం; చెప్పంగన్‌= చెప్పుకొనటానికీ; చూపన్‌= చూపించటానికి; లేక= లేకుండా; పోదె= పోదా; 
మీరు= మీరు, పాండవులు; ఏ+మెయిన్‌= ఏ విధంగా నైనా; రూఢికిన్‌= ప్రసిద్దికి; ఎక్కి= వచ్చి; వెలు(గన్‌= (ప్రకాశించాలని; కోరుట 
కతమునన్‌= కోరినందులవలననే; నేను= నేను (కుంతి); తలంఛి= ఆలోచించి; ముకుందు తోడన్‌= కృష్ణుడితో; ఆ+భంగిన్‌= ఆ 
విధంగా; పల్కితిన్‌= అన్నాను; దానిన్‌= దానిని, కృష్ణుడితో ఆ విధంగా మాటాడటాన్ని; అనిలసుతు(డు= భీముడు; ఎత్తిపెట్టెన్‌= 
ఎత్తి చూపెట్టాడు; ఏమి-అనంగన్‌-కలదు?= ఇంక నేను ఏమని చెప్పేది? 


తాత్సర్యం: “పరా(క్రమవంతుడా! ధర్మరాజా! పూజించదగిన లక్షణమూ, సౌకుమార్యమూ కలిగి ఉన్న ఈమె (ద్రౌపది)ని 
జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ తీసికొని వచ్చి సభలో (పదుగురి సమక్షంలో) దుశ్ళాసను డా విధంగా అవమానం 
చేస్తుంటే, ఆ సభలో ఉన్న వృద్దులంతా ఏమీ మాటాడకుండా చూస్తూ ఉంటే అటువంటి కష్టాలను చూస్తూ మీకు 
అప్పటికి ఊరుకొనవలసి వచ్చింది. నాడు మీ తేజస్సు ఆ విధంగా బూడిదయిపోతుంటే పాండురాజు వంశమే ఇక 
భూమి మీద చెప్పటానికి, చూపటానికి లేకుండా నశించిపోవడమేనా? అనీ ఏ విధంగా నైనా మీరు మళ్ళీ ప్రసిద్దులై పేరు 
పొందాలనీ అనుకొనటం వలన ఆలోచించి నేను కృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. భీముడు దాన్ని ఎత్తి 
చూపిస్తున్నాడు. ఇంక నేను మాటాడేదేమున్నది?” 


వ. అనిన విని ధర్మసుతుండును భీముండును సిగ్గు వడి; రిట్లు పలికి గొంతి యిమ్మాటకు భీము చిత్తం బె ట్లగునో 
యనుతలంపున ధర్మసుతున కతనిం జూపి. 169 


ప్రతిపదార్థం: అనినన్‌= కుంతి సై విధంగా పల్కగా; విని= ఆలకించి; ధర్మసుతుండును= ధర్మరాజు; భీముండును= భీముడూ; 
సిగ్గు-పడిరి= (తగని మాటలు అన్నందుకు) సిగ్గుపడ్డారు; ఇట్టు= ఈ (ప్రకారంగా; పలికి= అని; గొంతి= కుంతీదేవి; ఈమాటకున్‌= 
తానన్నమాటకు; భీముచిత్తంబు= భీముడి మనస్సు; ఎట్టు+అగునో?= ఏమవుతుందో?; అను తలంపునన్‌= అనే ఉద్దేశంతో; 
అతనిన్‌= ఆ భీముడిని; చూపి= చూపించి; ధర్మసుతునకున్‌= ధర్మరాజుతో (ఇట్లా అన్నది). 

తాత్సర్యం: కుంతి అన్న మాటలు విని ధర్మరాజూ, భీముడూ పొరపాటు మాటాడినందుకు సిగ్గుపడ్డారు. తాను అన్న 


గ. 


మాటలకు భీముడు మనసులో బాధపడుతున్నాడేమో అనుకొని కుంతి భీముడిని చూపిస్తూ (తరువాతి పద్యంతో 
అన్వయం) 


విశేషం: కుంతి మాటలు విని ధర్మరాజు, భీముడు సిగ్గుపడ్డారు. అంటే వీళ్ళన్న మాట పొరపాటన్నమాట. అందులో భీముడి 
పొరపాటును కుంతి వాచ్యంగానే చెప్పింది. మొత్తంమీద 'నీవు ఆజ్ఞాపించటం వలన యుద్దం చేయవలసి వచ్చింది అని కుంతిమీద 
నెపంపెట్టినందుకు (మీ సౌఖ్యం, వంశగౌరవం నిల్పటం కొరకే చేశాను తప్ప ఇందులో నా స్వార్థం ఏం లేదని చెప్పిన కుంతి 
మాటలకు) ధర్మజ భీములు సిగ్గుపడ్డారు. సిగ్గుపడ్డారంటే తాము పొరపాటుగా మాటాడామని (గ్రహించారన్నమాట (157ప.) 
అయితే భీముడిని గురించి వాచ్యంగా అన్నది కాబట్టి, అతడి స్వభావాన్ని బట్టి గూడా భీముడు బాధపడతాడేమో నని కుంతి 
మళ్ళీ ఇట్లా అంటున్నది. తల్లిగా ఎపుడూ భీముడిని గురించి ధర్మరాజుతోనే మాటాడుతున్నది. ఇట్టా మనసు పరిశీలించి 
నడుచుకొనటం తిక్కన పాత్రలలో ప్రత్యేకత. 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. “నామది నొండు లేదు; విను నవ్వితి నీతనితోడ; నీదు ల 
క్షీ మహిమన్‌ మనం బలర జేసితి నుత్తమదానముల్‌; జన 
స్తోమ నుతంబుగా నడప(జూచితి జన్నము గన్నులార; నిం 
కేమి కొంత నా; కుడుగ; నెట్లును బోదు నరణ్యవృత్తికిన్‌. 170 


ప్రతిపదార్థం: విను(ము)= ధర్మరాజా-వినుము; నామదిన్‌= నా మనసులో; ఒండు= వేరే ఉద్దేశం ఏమీ; లేదు= లేదు; ఈతని 
తోడన్‌= ఈ భీముడి విషయంలో; నవ్వితిన్‌= నవ్వుతూ అన్నమాటలే సుమా; నీదు-లక్ష్మీ-మహిమన్‌= నీ సంపదల పెంపుతో; 
మనంబు= (నా నీ మనస్సు); అలరన్‌= తృప్తిపడే విధంగా; ఉత్తమ దానముల్‌= గొప్ప గొప్ప దానాలు; చేసితిన్‌= చేశాను; 
జన-స్తోమ-నుతంబుగాన్‌= జన సమూహాలు పొగడేవిధంగా; జన్నము= యజ్ఞం (అశ్వమేధయాగం); నడపన్‌= నీవు నిర్వహించగా; 
కన్నులారన్‌= కంటినిండా; చూచితిన్‌= చూచాను; ఎట్టును= ఏ విధంగా చూచినా; ఉడుగన్‌= అరణ్యాలకు వెళ్ళకుండా ఆగను; 
నాకున్‌= నాకు; ఇంకన్‌= ఇంకా; కొణంత= లోటు; ఏమి= ఏమి ఉన్నది; అరణ్య వృత్తికిన్‌= అడవులలో ఉండడానికి; పోదున్‌= 
పోతాను. 


తాత్పర్యం: 'కొడుకా! విను, నా మనసులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఊరకే భీముడితో నవ్వులాటగా అన్నాను. న్సీ 
సంపదలతో మనసు తృప్తి తీరా ఎన్నో గొప్ప గొప్ప దానాలు చేశాను. నీవు అశ్వమేధయాగం చేస్తుంటే కళ్ళారా చూచాను; 
ఇక నాకు కొణత ఏమున్నది? అడవులకు వెళ్ళకుండా ఉండను. (నా జీవితానికి ఏ కొణతా లేదు) అడవులలో ఉండడానికే 
వెళ్ళుతాను. 


నిశేషం: నా మనసులో వేరే ఉద్దేశం లేదు. అంటే ధర్మరాజు భీముడు అన్న మాటలను గురించి వాళ్ళపై కోపం లేదని భావం. ఏదో 
నవ్వుతూ అన్నాను. అంటే తానన్న మాటలను గట్టిగా పట్టించుకుని బాధపడవద్దని భావం. ఇటువంటి మాటలకు భీముడు 
మెత్తబడటం అతడి స్వభావానికి సహజం. తల్లిగా కుంతికి తెలుసు. పిల్లలతత్త్యం. భీముడు ఆ తర్వాత లక్ష్మి నూంది భరియింపక 
యిప్పుడు వాయంబాడియే*. 'మనము తోంచిన దానములు” రోజూ చేసికొంటూ ఇక్కడే ఉండుమన్నాడు. అందుకు సమాధానంగా 
కుంతి నీదులక్ష్మీ మహిమన్‌ మనం బలర నుత్తమదానముల్‌ చేసితి నన్నది. భీముడన్న మాటలనే ఉపయోగించడంలో దానికి 
సమాధానంగానే అంటున్నట్టు సూచన. ఏన్నో దానాలు మనసు తీరా చేశాను అనటం వలన పాండవలక్ష్మిని ఉపయోగించుకొనటమూ 
సత్కార్యాలు చేయటమూ రెండూ జరిగాయి కాబట్టి బాధపడనక్కరలేదని ఆంతర్యం- నడప( జూచితి” అనే కాక “జన 
స్తోమనుతంబుగా నుత్తమదానముల్‌ చేసితి అనీ అన్వయం. తను చేసిన దానాలు జనబాహుళ్యం (ప్రశంసించారు. అంటే అధికంగా 
అధికులకు దానాలు చేసినట్టు తాత్పర్యం. మా చేత యుద్దం చేయించావని వాళ్ళంటే ఎందుకోసం చేయించానో ఆ లక్ష్యం నెర 
వేరింది అని కుంతి ఇక్కడా వ్యంగ్యంగా సమాధానం చెప్తున్నది. ఇన్నీ సాధించిన తర్వాత ఇంకా ఏ కోర్కె ఉన్నదని? నగరంలో 
ఉండిపోవటానికి? అందుచే అడవులకు (ప్రయాణం ఆపుకోవలసిన కారణం ఏమీ లేదు. అడవులకు వెళ్ళడం (పాడియే- అని 
భీముడి ప్రశ్న) న్యాయమే అని కుంతి సమాధానం. కాబట్టి 'అరణ్య వృత్తికిన్‌ పోదు' అని ఫలితాంశంగా తన నిర్ణయం మళ్ళీ 
చెప్పింది. ఇక్కడ అన్వయంలో కొంచెం మార్పుతో-ఈ నిర్ణయం కొంచెం కటువుగా కూడా వ్యక్తం అవుతుంది. “ఇంకేమి కొజంత 
నాకు"- నాకు లోటేముంది? ఉడుగన్‌= ఎట్టును అడవులకు పోవడం ఏ విధంగా కూడా మానుకోను. ఎట్టును బోదు నరణ్య 
వృత్తికిన్‌. ఏ విధంగానైనా మీరెన్ని చెప్పినా అడవులకు వెళ్ళి తీరుతాను- అని మార్దవం పనిచేయకపోతే ఇట్లా కఠినంగా అన్వయించాలి. 


తే. రాజ్యఫలము కామింప( బుత్రా! సమగ్ర। తపమునకు ఫల మైన యుత్తమ గతి ప్ర 
సిద్ది గోరుదు నది గల్గం జేంత కిట్టి; తోడు మటి నాకుం గలుగునే? దురితదూర! 171 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 493 


ప్రతిపదార్థం: పుత్రా!= కొడుకా! (ధర్మరాజా), రాజ్యఫలము= రాజ్యం వలన కలిగే సుఖాలను; కామింపన్‌= నేను కోరను; 
సమ(గ్ర-తపమునకు(న్‌)= సంపూర్ణమైన తపస్సుకు; ఫలము= ప్రయోజనం; ఐన= అయినటువంటి; ఉత్తమగతి= (శ్రేష్టమయిన 
లోకాలను; ప్రసిద్ది= చక్కగా లభించటాన్ని; కోరుదున్‌= కోరుకొంటాను; దురితదూర!= పాపాలకు దూరంగా ఉండేవాడా!; అది= 
అటువంటి, ఉత్తమగతి; కల్లన్‌-చే(తకున్‌= కలిగేటట్టు చేయటానికి, (సంపాదించుకోవటానికి); ఇట్టి తోడు= ఇటువంటి (గాంధారీ 


ధృతరాష్టుల) సాయం; నాకున్‌= నాకు; మణి= వేరొక సమయంలో; కలుగునే?= దొరుకుతుందా? 


తాత్సర్యం: కొడుకా! నేను రాజ్య సుఖాలను కోరను. నిండైన తపస్సుకు ఫలితం ఐన ఉత్తమ లోకాలను పొందటమే 
నా కోరిక, పుణ్యాత్ముడా ధర్మరాజా! (తపస్సుతో సాధించుకొనవలసిన) అటువంటి ఉత్తమగతిని సంపాదించుకొనటానికి 
ఈ ధృతరాష్ట్రుడివంటి తోడు మళ్ళీ యింకొకసారి నాకు లభిస్తుందా? 


క. _ కురు రాజునకును దేవికి(। బరిచర్య లొనర్జుచుం దపంబునం గృశతం 
బొరయు తనువుతో. గడపెద(। గరము నియతి నింక గలుగు కాలము వత్సా! 172 


ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; ఇంకన్‌= ఇకపైన; కలుగుకాలము= వచ్చే రోజులన్నీ; కురు రాజునకును= ధృతరాష్టుడికీ; 
దేవికి(న్‌)= అతడి భార్య గాంధారికీ; పరిచర్యలు= సేవలు; ఒనర్చుచున్‌= చేస్తూ; తపంబునన్‌= తపస్సుతో; కృశతన్‌= క్షీణతను; 
పొరయు= పొందే; తనువుతోన్‌= శరీరంతో; కరము= మిక్కిలి; నియతిన్‌= నియమంగా; కడపెద(న్‌)= గడుపుతాను. 


తాత్సర్యం: నాయనా! ఇంక పై కాలమంతా, గాంధారీ ధృతరాష్టులకు సేవ చేస్తూ, తపస్సుతో శరీరాన్ని 
కృశింపజేసికొంటూ నియమంగా గడిపేస్తాను. 


వ. మీరు మరలుం' డనియె; నట్టియెడ నప్పాండురాజమహిషి, తమతోడ వనవాసంబునకై వచ్చుటకుం గడంగు 
టయు, దాని కొడంబడక పాండవులు దగు పలుకులం బ్రార్థించుటయు నెఖుంగుం గావున ధృతరా పుండు 
“ధర్మతనయుం డెట్లు సెప్పెనట్లు సేయు’ మని విదురసంజయులచేత నద్దేవికి. జెప్పి పుత్తెంచిన వార లేతెంచి 
యబంగి చెప్పినను వదలక వారి పలుకు లాయమ వారించి దృథనిశ్చయంబున6 గొడుకుల( గోడండ్రను 
దక్కటి బంధుజనులకు సర్వభరత భార్యలను బరిజనంబులను గలయం గనుంగొని 'యి ట్లేల వచ్చెదరు? 
నిలువుండు; సుఖుల రై యుండుం) డనుటయు. 173 


ప్రతిపదార్థం: మీరు= మీరు (పాండవులు); మరలుండు= తిరిగి నగరుకు వెళ్ళండి; అనియెన్‌= అన్నది (కుంతి); అట్టి+ఎడన్‌= 
ఆ సమయంలో; ఆ+పాండురాజు-మహిషి= ఆ పాండురాజుగారి పట్టపుదేవి (కుంతి); వనవాసంబునకై= అడవులలో ఉండి 
పోవటం కొరకు; తమతోడన్‌= తమతో (గాంధారీ ధృతరాష్టులతో) కలిసి; వచ్చుటకున్‌= (అడవులకు) రావడానికి; కడంగుటయున్‌= 
పూనుకొనటమూ; పాండవులు= పాండురాజు కొడుకులు; దానికిన్‌= కుంతి అడవులకు వెళ్ళటానికి; ఒడంబడక= అంగీకరించకుండా; 
తగు పలుకులన్‌= తగిన మాటలతో; (ప్రార్థించుటయున్‌= (వద్దని) వేడుకొనటమూ; ఎజుంగున్‌= తెలుసు; కావునన్‌= కాబట్టి; 
ధర్మతనయుండు= ధర్మరాజు; ఎట్టు= ఏ ప్రకారంగా; చెప్పెన్‌= చెప్పాడో; అట్టు= ఆ (ప్రకారంగా; చేయుము= చేయవలసింది అని 
అనే విధంగా; ఆ+దేవికిన్‌= ఆ కుంతీదేవికి; ధృతరా(ష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; విదుర-సంజయులచేతన్‌= విదురుడితోనూ, 
సంజయుడితోనూ; చెప్పి= పై విధంగా పలికి; పుత్తెంచినన్‌= కుంతి వద్దకు పంపగా; వారలు= ఆ విదుర సంజయులు; ఏతెంచి= 
కుంతి వద్దకు వచ్చి; ఆ+భంగి= ధృతరాష్ట్రుడు చెప్పుమన్నమాటలు; చెప్పినను= కుంతికి చెప్పినప్పటికీ; ఆ+అమ= ఆ కుంతి; 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


వదలక= అడవులకు (ధృతరాష్టుడితో వెళ్ళాలనే) తన నిశ్చయం విడిచి పెట్టకుండా; వారి పలుకులు= విదుర నంజయుల 
మాటలు; వారించి= నిరోధించి; దృడ-నిశ్చయంబునన్‌= మారని గట్టి నిర్ణయంతో; (అడవులకు వెళ్ళాలని); కొడుకులన్‌= 
పాండవులనూ; కోడం|(డ్రను= కోడళ్ళనూ; తక్కటి-బంధుజనులను= మిగిలిన బంధువులనూ; సర్వ-భరత-భార్యలను= భరతవంశపు 
రాజుల స్రీలు అందరినీ; పరిజనంబులను= భృత్యులనూ; కలయన్‌= ఒక్కసారి పరికించి; కనుంగొని= చూచి; ఏల= ఎందుకు; 
ఇట్టు= ఈ విధంగా; వచ్చెదరు?= నన్ను వెన్నంటి వస్తున్నారు?; నిలువుండు= ఇంక ఆగిపొండి; సుఖులరు+ఐ= సుఖాన్ని 
పొందినవారై; ఉండుండు= (నగరులో) ఉండండి; అనుటయు(న్‌)= అని కుంతి పల్కగానే. 


తాత్సర్యం: 'ఇక మీరు తిరిగి (ఇళ్ళకు) వెళ్ళండి” అన్నది కుంతి. కుంతి తమతో అరణ్యాలకు రావటానికి పూనుకొనటమూ, 
అందుకు ఆమె కొడుకులు అంగీకరించకుండా ఆమెను వారించటమూ తెలిసినవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఆ 
సమయంలో, విదురుడినీ, సంజయుడినీ పిలిచి, 'కుంతికి ధర్మరాజు ఏ విధంగా చేయుమంటే ఆ విధంగా చేయు” 
మని కబురు పంపాడు. వాళ్ళిద్దరూ వచ్చి ధృతరాష్ట్రుడి సందేశాన్ని కుంతికి చెప్పారు. అయినా కుంతి పట్టు విడవకుండా 
విదుర సంజయుల మాటలకు అడ్డం వచ్చి గట్టి నిర్ణయంతో కొడుకులనూ, కోడళ్ళనూ, మిగిలిన చుట్టాలనూ, భరతవంశ 
స్తీలనూ, సేవకులనూ-అందరినీ ఒక్కసారి పరికించి చూచి 'ఎందు కిట్లా వెంట వస్తారు? ఇంక ఆగండి. (ఇళ్ళకు వెళ్ళి) 
సుఖంగా ఉండండి” అన్నది. అప్పుడు. 


విశేషం: మూలంలో గాంధారీ ధృతరాష్టులు ధర్మరాజాదుల మాటలన్నీ వింటూ ఇక్కడే ఉన్నారు కాని తెలుగులో తిక్కన 
గాంధారీ ధృతరాష్ట్తులు - కుంతీ పాండవులకు కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఆగారు. దుఃఖిస్తున్న కుంతికీ - తత్సు(త్రులకూ 
ఏకాంతం కలిగించటం వారి మాటలకు తాను అడ్డంగా ఉండటం తగదని ధృరాషుడు అనుకొని దూరంగా వెళ్ళాడన్నమాట. 
అట్టానే “విషాదం బంది ఊరకున్న ధర్మరాజు, ధృతరాష్ట్రుడు “కొండొక యెడగలుగం జనిన తర్వాత తల్లితో మాట్లాడాడు(157). 
ఏకారణంగా నైనా కుంతి దుర్యోధనాదుల వలన పాండవులకు కలిగిన కీళ్ళు (166,168) ప్రస్తావించింది. ఇంకా ఆ రోజు సభలో 
పెద్దలు ఎవరూ నోరుమెదపలేదన్నమాట ధృతరాష్టుడికీ తగిలేదే. (ఉద్యో.3,198) ధృతరాష్ట్రుడు ప్రక్కన ఉంటే కుంతి కూడా 
ఇట్లా మాట్లాడటం కుదురుతుందా? ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఆ మాటలు యథార్థాలే కదా! అందుకే తిక్కన ధృతరాష్టుడిని ఆ 
సన్నివేశం నుండి తప్పించాడు. కాబట్టి యిక్కడి మాటలలో మూలానికీ తెలుగుకీ తేడా వస్తుంది. గాంధారీ ధృతరాష్ట్ర లిక్కడ 
లేరు కాబట్టి వారు ధర్మరాజు చెప్పినట్టు చెయ్యుమని స్వయంగా కుంతితో (మూలంలోవలె) అనే వీలు లేదు. విదుర సంజయుల 
చేత కబురు చేసినట్లు తెలుగులో కల్పనం, ధృడనిశ్చయం చేసికొన్న కుంతి ధృతరాష్ట్రుడి మాటను అతడి ముఖమ్మాద కాదనటంకంటె 
కబురు తెచ్చిన విదుర సంజయులతో కా దనడంలో 'వారి పలుకులు వారించటం లో సౌకర్యమూ లభించింది. కుంతి నిర్ణయం 
అంగీకరించి (సరే అడవులకు పొమ శని) అందరూ వెళ్ళిపోయాక గాంధారీ ధృతరాష్ట్రులు కుంతిని వారించినట్టు మూలం. తెలుగులోని 
మార్పు ఉచితం. 


కు హృదయములు దలర నందు. | బ్రదక్షిణము గాంగ నేడ్పు. గ్రందుటెలుంగు లె 
ల్ల దెసల6 జెలంగం దిరిగి త । తృదంబులకు నెజంగి నంత దనువులు దూలన్‌. 174 


ప్రతిపదార్థం: అందజున్‌= అప్పుడు (పాండవాదులు) అందరూ కూడా; హృదయములు= మనసులు; తలరన్‌= చెదరిపోగా; 
ఏడ్పు (న్‌) క్రందు+ఎలుంగు= ఒక్కసారిగా రేగిన ఏడుపుల గొంతులు, (ధ్వనులు); ఎల్ల, దెసలన్‌= అన్ని దిక్కులలోనూ; చెలం 
గన్‌= రేగుతుండగా; (ప్రదక్షిణము కాంగన్‌= ఆ కుంతీదేవికి, (ప్రదక్షిణంగా; తిరిగి= తిరిగి వచ్చి; తద్‌-పదంబులకున్‌= ఆ కుంతి 
పాదాలకు; ఎజంగి= (సాష్ట్రాంగంగా) నమస్కరించి; వంతన్‌= దుఃఖంవలన; తనువులు= ఒళ్ళు (శరీరాలు); తూలన్‌= తూలిపోతూ 


ఉండగా.-(తరువాతి వచనంతో అన్వయం.) 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 495 


తాత్పర్యం: అపుడు పాండవులు వారి భార్యలు మొదలుగా అక్కడ ఉన్నవాళ్లంతా కుంతి నిశ్చయానికి, మనసులు 
చెదరిపోవటంతో, ఒక్కసారిగా ఏడ్చారు. ఆ ఏడుపు ధ్వనులు నాల్నుదిక్కులా నిండిపోయాయి. అట్లా ఏడుస్తూ కుంతికి 
ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశారు. బాధవలన శరీరం తూలిపోతుండగా అక్కడే నిలబడిపోయారు. 


విశేషం: పాండవులతోపాటు అందరూ కుంతికి ప్రదక్షిణం చేసి నమస్కరించడం తెలుగులో విశేషం. మనసులలో దుఃఖం, 
కంఠంలో నుండి ఏడుపుగా వ్యక్తమై ఈ రెంటిచేత కలిగిన నిస్సత్తువవలన ఒళ్ళు తూలిపోయింది. అంటే వాళ్ళకు ఒళ్ళంతా దుః 
ఖం నిండిపోయింది. ప్రదక్షిణాదులన్నీ ఏడూస్తూనే చేయడం అప్పటి మనఃస్థితికి దర్పణం. 


వ. నిలిచి రందు€ బాండవు లేవురుం బాండురాజ మహిషి ననుప మటియుం జని యాయమను ధృతరాష్ట్ర 
గాంధారులను గలిపి 'వారల నిరువుర నుద్దేశించి" మిరు వనంబునకుం బోయి తానును లేకున్న మా కెట్లు 
కాలంబు గడపవచ్చు ననుతలంపునం దన్ను నెంత ప్రార్థించినను గొంతి నిలుచుట కొడంబడ దయ్యె; నీ 
సాధికి బుద్ధి సెప్పికొనుచుం బరిచర్యసేయించు కొం' డని యప్పగించి, యారాజునకు నద్దేవికిం గుంతికిం 
బ్రదక్షిణంబు సేసి దండ ప్రణామంబు లాచరించిన, దీవించి వా రామంత్రణంబు సేయ నా ధర్మపు త్ర్తాదు 


లశ్రుప్లావితంబు లగువదనంబులతోడ మరలి వనితాజనంబులం దోడ్మొని. 175 


ప్రతిపదార్థం: నిలిచిరి= (అందరూ) నిలబడిపోయారు; అందున్‌= వాళ్ళలో; పాండవులు= పాండురాజు కుమారులు; ఏవురున్‌= 
అయిదుగురూ; పాండురాజ మహిషిన్‌= పాండురాజు పట్టపుదేవి కుంతిని; అనుపన్‌= పంపటానికి; మజియున్‌= మరికొంత 
ముందుకు; చని= వెళ్ళి; ఆ+అమను= ఆమెను (కుంతిని); ధృతరాష్ట్ర గాంధారులను= కొంచెం దూరంగా ఉన్న గాంధారీ 
ధృతరాష్టులతో; కలిపి= చేర్చి; వారలన్‌-ఇరువురన్‌= ఆ ఇద్దరినీ (గాంధారీ ధృతరాష్టులను); ఉద్దేశించి= గురించి; మోరు= మో 
రిద్దరూ; వనంబునకున్‌= అడవికి; పోయి= వెళ్ళి; తానును= కుంతి కూడా; లేకున్నన్‌= మాకు తోడుగా లేకపోతే; మాకున్‌= మా 
అందరికీ; కాలంబు= ముందరిరోజులు; ఎట్టు= ఏ విధంగా; కడపన్‌= వెళ్ళదీయటం; వచ్చున్‌= సాధ్యమవుతుంది; అనుతలంపునన్‌= 
అన్న ఉద్దేశంతో; తన్నున్‌= కుంతిని; ఎంత= ఎంతగా; (ప్రార్థించినను= వేడుకొన్నప్పటికీ; గొంతి= కుంతి; నిలుచుటకున్‌= ఆగ 
టానికి; ఒడంబడదు అయ్యెన్‌= అంగీకరించలేదు; ఈ సాధ్వికిన్‌= పతివ్రత అయిన ఆమెకు; బుద్ది-చెప్పికొనుచున్‌= సదుపదేశాలు 
చేస్తూ; పరిచర్య= సేవ; చేయించుకొండు= మారు చేయించుకొనండి; అని= అని చెప్పి; అప్పగించి= కుంతిని గాంధారీ ధృతరా(ష్ట్రులకు 
ఒప్పుజెప్పి; ఆ రాజునకున్‌= (ఆ) ధృతరాష్టుడికీ; ఆ+దేవికిన్‌= గాంధారికీ; కుంతికిన్‌= తల్లికీ; 'ప్రదక్షిణంబు - చేసి= (ప్రదక్షిణగా 
తిరిగి; దండ ప్రణామంబులు= సాష్టాంగ నమస్కారాలు; ఆచరించినన్‌= చేయగా; వారు= గాంధారీ, ధృతరాష్టులూ, కుంతీ; 
దీవించి= పాండవులను ఆశీర్వదించి; ఆమం(త్రణంబు - చేయన్‌= వీడు కొల్పగా; ఆ ధర్మపుత్ర-ఆదులు= ధర్మరాజు మొదలైన 
వారు (పాండవులు); అశ్రు ప్లావితంబులు= కన్నీళ్ళతో తడిసినవి; అగు= అయినటువంటి; వదనంబుల తోడన్‌= ముఖాలతో; 
మరలి= వెనక్కు తిరిగి; వనితా జనంబులన్‌= అక్కడ ఆగిఉన్న అంతఃపురకాంతలను; తోడ్కొని= తీసికొని. 


తాత్సర్యం: కుంతి నిశ్చయానికి విచారిస్తూ అందరూ ఆమెకు పాదాభివందనం చేసి ఆగిపోయారు. వారిలో పాండవులు 
మా(త్రం కుంతీదేవికి ఏీడ్కొలు ఇచ్చి పంపటానికి మరికొంత ముందుకు వెళ్లారు. కుంతిని గాంధారీ ధృతరాష్ట్రులు 
ఉన్నచోటికి తీసికొనిపోయి వాళ్ళతో “మిరు ఇద్దరూ అడవికి వెళ్ళుతున్నారు. ఈ కుంతి కూడా మిమ్మల్ని అనుసరించివస్తే 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆమె కూడా లేకుండా మేం కాలం గడిపేదెట్టాగని ఆమెను వెళ్లవద్దని మేము ఎంతగా ప్రార్థించినా వినటం లేదు. ఈ 
పతివ్రతకు మోరే మంచి మాటలు చెప్పుతూ ఆమెచేత సేవలు చేయించుకొనండి' అని కుంతిని గాంధారీ ధృతరాష్ట్రులకు 
అప్పగించారు. ధృతరాష్టుడికీ, గాంధారికీ, కుంతికీ (ప్రదక్షిణం చేసి సాష్టాంగంగా ప్రణామం చేశారు. వాళ్ళు కూడా 
పాండవులను దీవించి వీడ్కొలు చెప్పారు. అపుడు ధర్మరాజాదులు కన్నీళ్ళతో తడిసిన ముఖాలతో, వెనుకకు తిరిగి 
వచ్చి అక్కడే ఉన్న అంతఃపుర (స్త్రీలను కలుపుకొని. (తరువాతి పద్యంతో అన్యయం). 


విశేషం: ఈ వీడ్కోలు సన్నివేశం మూలంలో ఇట్లా లేదు. రాచ మర్యాదలు (ప్రత్యక్షంగా చూసిన తిక్కన సహజంగా చిత్రించటం 
ఇందులో విశేషం. గాంధారీ ధృతరా(ష్ట్రులను తిక్కన దూరంగా పంపించాడు. కాబట్టి అడవులకు వెళ్లవలసిన కుంతిని ముందుకు 
తీసుకొని వెళ్ళి వాళ్ళతో కలిపాడు. కుంతి “ఇట్టి తోడు మటి నాకు కలుగునే' అన్నది (171) కాబట్టి కుంతికి వాళ్ళు తోడుగా, 
కుంతిని వాళ్ళ కప్పగించారు. పెద్దదిక్కయిన మోరూ లేకా, ఆమె కూడా లేకపోతే ఎట్టాగని నగరంలో ఉండుమని వేడుకున్నాం 
అన్నాడు ధర్మరాజు. ఆంతర్యం అదే అయినా, అక్కడ అనుకొన్న మాటలు ధృతరాష్ట్రుడు వినదగ్గవి కావు కాబట్టి తమ మాటల 
సారం ప్రకటించాడు. 'ఎంత ప్రార్థించినను నిలుచుట కొడంబడదయ్యె'- అనటం అందువలన మా తల్లిని మో కప్పగించవలసి 
వచ్చిందని భావం. ఇట్లా అనటం వలన గాంధారీ ధృతరాష్టులు మళ్ళీ ప్రత్యేకంగా అడవులకు రావద్దని చెప్పనవసరం లేకుండా 
పోయింది. 


తే. పొగులుచును నల్ల నల్లన పురికి నరిగి । రదియు నుమ్మలికంబు ప్రోవైన యట్లు 
చూడం గూడక యుండంగ. జొచ్చి రాత్మ। మందిరము లందటును బుధమాన్యచరిత! 176 


ప్రతిపదార్థం: పొగులుచును= దుఃఖంతో కుమిలిపోతూ; అల్లన+అల్లన= అతికష్టంగా, (మిక్కిలి మెల్లగా); పురికిన్‌= హస్తినకు; 
అరిగిరి= వెళ్లారు; బుధ-మాన్య-చరిత!= విజ్ఞాలచే, గౌరవింపబడే నడవడి కలవాడా - జనమేజయ మహారాజా!; అదియున్‌= ఆ 
హస్తి నగరం కూడా (అప్పుడు); ఉమ్మలికంబు= విచారం; (ప్రోవు - ఐన - అట్టు= కుప్పగా ఒకేచోటకు చేరిన తీరుగా; చూడన్‌-కూడక= 
చూడలేని విధంగా; ఉండంగన్‌= ఉండగా; అందరును= పాండవాదులందరూ; ఆత్మమందిరములు= తమ తమ నివాసాలు; 


చొచ్చిరి= (ప్రవేశించారు. 


తాత్సర్యం: (కుంతీ ప్రభృతులు వీడ్కోలివ్వగా వెనుకకు మళ్ళిన పాండవులు అంతఃపుర స్త్రీలను కలుపుకొని) దుః 
ఖంతో కుమిలిపోతూ, మెల్లగా అతికష్టం మోద హస్తి నగరానికి తిరిగివచ్చారు. ఆ నగరం మొత్తం విచారం అంతా 
ఒక్కచోట పోగుగా కూడిందా అన్నట్టుగా చూడలేనట్టుగా ఉన్నది. గౌరవించే నడత కలిగిన ఓ జనమేజయ మహారాజా! 
పాండవులూ వారి కాంతలూ తమతమ ఇండ్లలో ప్రవేశించారు. (అని వైశంపాయనుడు జనమేజయుడితో అన్నాడు.) 


నిశేషం: (అదియు నుమ్మలికంబు (ప్రోవైన యట్టు-అలంకారం ఉట్రేక్ష') 


వ. అట్లు పుర ప్రవేశంబు చేసి ధర్మనందనుండును దమ్ములుం దగిన వర్తనంబుల నుండి; రట నక్కురువృద్ధుండు 
నిశ్చింతుం డై గాంధారియు. గుంతియు విదుర సంజయులు నగ్నిహోత్రంబునకు వలయు బుత్వి 
గృనంబులతోడ నరుగుదేర నలయక భాగీరథీ తీరంబునకుం బోయి, యొక్క యోగ్య ప్రదేశంబున విడిసె6 
దదనంతరంబ యతండు. 177 


ఆశ్రమవాసపర్వము | ప్రథమాశ్వాసము 497 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారంగా; పురప్రవేశంబు చేసి= తిరిగి హస్తినగరానికి వచ్చి; ధర్మనందనుండును= ధర్మరాజూ; 
తమ్ములున్‌= అతడి తమ్ముళ్ళు భీమాదులూ, తగిన వర్తనంబులన్‌= యోగ్యమైన నడవడులతో; ఉండిరి= ఉన్నారు; అటన్‌= 
ఇంక అక్కడ; ఆ+కురువృద్దుండు= ఆ ధృతరాష్ట్రుడు; నిశ్చింతుండు-ఐ= చింతలు (ఇతరాలోచనలు) ఏమో లేకుండా; అగ్నిహోత్రం 
బునకున్‌= నిత్యమూ అగ్నికార్యానికి; వలయు= అవసరమైన; బుత్విగ్గనంబులతోడన్‌= బుత్విక్కులతో కలిసి; గాంధారియున్‌= 
గాంధారీ; కుంతియున్‌= కుంతీ; విదుర సంజయులున్‌= విదురుడూ, సంజయుడూ; అరుగుదేరన్‌= రాగా; అలయక= [శమ 
తెలియకుండా; భాగీరథీ, తీరంబునకున్‌= గంగానది ఒడ్డుకు; పోయి= చేరుకొని; ఒక్క-యోగ్య-ప్రదేశంబునన్‌= ఉండడానికి 
తగిన ఒకానొకచోట; విడిసెన్‌= విడిది ఏర్పరచుకొన్నాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; అతండు= ఆ ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఆ విధంగా నగరానికి తిరిగి వెళ్ళిన ధర్మరాజూ, అతడి తమ్ముళ్ళూ తమకు యోగ్యమైన నడవడికతో 
ఉన్నారు. ఇంక పాండవులు విడిచిన తర్వాత అక్కడ నిత్యమూ, అగ్నికార్యానికి అవసరమైన బుత్విక్కులను తీసికొని 
గాంధారీ, కుంతీ, విదురుడూ, సంజయుడూ తనతో రాగా, ధృతరాష్ట్రుడు నిశ్చింతగా, అలుపు తెలియకుండా గంగానది 
ఒడ్డుకు చేరుకొన్నాడు. అక్కడ నివాసానికి తగిన ఒకానొక స్థలంలో వచ్చిన బలగంతో ఆ నాటికి బస ఏర్పాటు 
చేసికొన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క స్నానాదిక విహితాను । ష్టానంబులు నడపి శ్రుతి విశారద భూదే 
వానీక ప్రణయనమున । మానిత రుచి వెలు(గుచున్న మహితాగ్నులకున్‌ 178 


ప్రతిపదార్థం: స్నాన+ఆదిక-విహిత-అనుష్టానంబులు= స్నానం మొదలైన (ధర్మ శాస్త్రములందు ఆచరింపవలసినవిగా) 
విధించబడినటువంటి పనులు ఆచరించటం; నడపి= జరిపి; (శ్రుతి-విశారద-భూదేవ+అనీక-ప్రణయనమునన్‌= వేదపారంగతులైన 
బ్రాహ్మణుల సమూహంచేత తీసికొనిరాబడటం వలన; మానిత-రుచిన్‌= పూజ్యమైన గొప్ప కాంతితో; వెలుంగుచున్‌+ఉన్న= 
ప్రకాశిస్తూ ఉన్నటువంటి; మహిత-అగ్నులకున్‌= పూజ్యా (ప్రభావ వంతా) లైన అగ్నులకు. 


తాత్పర్యం: గంగానదీ తీరంలో బలగాన్ని విడిది చేసిన తరువాత ధృతరాష్ట్రుడు స్నానమూ మొదలైన శాస్త విహిత 


కర్మలను ఆచరించి, వేద పారగులైన బ్రాహ్మణులు తయారుచేయటం వలన (గొప్పకాంతితో) ప్రకాశిస్తున్న 
పూజించదగిన అగ్నులకు- (అర్భనలు చేశాడు) 


తే. అర్హ లిచ్చి హోమంబు సమంచితముగ। జలిపి యెల్లవారలకు భోజనము సంఘ 
టించి యాహారవిధి యాచరించి విదుర । సంజయుల యొనర్దిన దర్దశయ్య నుండె. 179 


ప్రతిపదార్థం: అర్భలు-ఇచ్చి= పూజలు చేసి; సమంచితంబుగన్‌= (తగిన విధంగా) విధ్యుక్తంగా; హోమంబు చలిపి= సమిధాదులను 
ఆ అగ్నిలో ప్రయోగించి, (హుతం చేసి) (వైశ్యదేవంచేసి); ఎల్ల వారలకున్‌= తనతో (అడవికి) వచ్చిన వాళ్ళందరికీ; భోజనము= 
తిండి; సంఘటించి= కూర్చి; ఆహారవిధి= తాను కూడ, భోజనం పని; ఆచరించి= పూర్తి చేసి; విదుర సంజయుల= విదురుడూ, 
సంజయుడూ; ఒనర్చిన= సిద్దం చేసిన; దర్భశయ్యన్‌= దర్భలతో ఉన్న పడకమోద; ఉండెన్‌= కూర్చున్నాడు. 


తాత్సర్యం: ఆ అగ్నికి అర్భనలు చేసి, విధిమంతంగా హోమం చేసి, తనతో వచ్చిన అందరికి భోజనాలు ఏర్పాటు చేసి, 
తానూ భోంచేసి, విదురుడూ సంజయుడూ సిద్దం చసన దర్భల పడకమోద విశ్రాంతిగా కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 
ధృతరాషు(డు శతయూప రాజర్షి యాశ్రమంబున వసియించుట (సం.15-25-9) 


వ. ఆశయ్యకు ననతిదూరంబునం గల్పితం బైన తల్పంబున గాంధారియుం దదనంతర సన్నిహితశయనంబున 
గొంతియు నింత నంత విదుర సంజయులును జుట్లం దమకు( జూడం బోలిన చోటుల యాజకజనంబును 
విశ్రమించి; రట్లద్ది న శేషంబు సనిన సాయంతన కృత్యంబులు సలిపి; రయ్యామిని యచ్చట గడపి సూర్యోదయ 
సమయంబునం గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి యాంబికేయుండు తన వారును దానును గంగానది 
యుత్తరించి చని కురుక్షేత్రంబు. బ్రవేశించి యొక్క పుణ్యాశ్రమంబు నుపాంతంబునం దరుచ్చాయాశీతలంబైన 
సికతాతలంబున నాసీనుం డయ్యె; నట్లక్కురురాజు నిజాశ్రమప్రదేశంబునకు వచ్చుట శతయూప 
నామధేయుండును గేకయవంశ వర్యుండును దపోధుర్యుండును నైన రాజర్షిసత్తముండు విని యయ్యెడకు 
వచ్చి. 180 


ప్రతిపదార్థం: ఆ శయ్యకున్‌= ధృతరాష్ట్రుడు విశ్రమించిన శయ్యకు; అనతిదూరంబునన్‌= కొంచెం ఎడంగా; కల్పితంబు-ఐన= 
ఏర్పాటు చేయబడిన; తల్పంబునన్‌= శయ్యమోద; గొంతియున్‌= కుంతీదేవి; ఇంతన్‌-అంతన్‌= కొంచెం దూరంగా; విదుర 
సంజయులును= విదురుడూ, సంజయుడూ; చుట్టన్‌= వారందరికీ చుట్టూ; తమకున్‌= ఎవరికి వారికి; చూడన్‌= ధృతరాష్ట్రుడు 
కనబడటానికి; పోలిన చోటులన్‌= తగిన స్థానాలలో; యాజక జనంబును= బుత్విక్కులూ; విశ్రమించిరి= విశ్రాంతి తీసికొన్నారు; 
అట్టు= ఆ (ప్రకారంగా; ఆ+దిన= శేషంబు= వాళ్ళు అడవికి వచ్చిన నాటి పగలులో మిగిలిన భాగం; చనినన్‌= గడచిపోగా; 
(సాయం(త్రం) సాయంతన-కృత్యంబులు= సాయంకాలంలో జరపవలసిన సంధ్యావందనాదులైన పనులను; చలిపిరి= ఆచరించారు; 
ఆ+యామిని= ఆరోజు రాత్రి; అచ్చటన్‌= భాగీరథీతీరంలోనే; కడపి= గడపి; సూర్య+ఉదయ-సమయంబునన్‌= సూర్యుడు 
ఉదయించే సమయంలో; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; కాల+ఉచిత, కరణీయంబులు= సూర్యోదయకాలంలో ఆచరించవలసిన 
కార్యాలు; నిర్వర్తించి= పూర్తి చేసి; తనవారును= గాంధారీ (ప్రభృతులు (తనతో వచ్చినవారూ); తానును= తానూ; గంగానది= 
గంగానదిని; ఉత్తరించి= దాటి; చని= (అవతలి ఒడ్డుకు) వెళ్ళి; కురుక్షేత్రంబున్‌= కురుక్షేత్ర స్థలాన్ని; ప్రవేశించి= చేరుకొని; 
ఒక్క-పుణ్య-ఆశ్రమంబు-ఉపాంతంబునన్‌= ఒకానొక పవిత్రమైన మునులు నివసించే చోటికి దగ్గరలో; తరు-ఛాయా- శీతలంబు+ 
ఐన= చెట్టనీడ వలన చల్లగా ఉన్న; సికతా- తలంబునన్‌= ఇసుక తిన్నెమోద; ఆసీనుండు+అయ్యెన్‌= (తనవారందరితో గూడు) 
కూర్చున్నాడు; శతయూప-నామధేయుండును= శతయూపుడు అనేపేరు గలవాడూ; కేకయ-వంశ-వర్యుండును= 'కేకయి” వంశంలో 
(శ్రేష్టుడూ; తపస్‌-ధుర్యుండును= గొప్ప తపస్వీ; ఐన= అయినటువంటి; రాజ-బుషి-సత్తముండు= గొప్ప రాజర్షి అట్టు= ఆ(ప్రకారంగా 
(గాంధారీ ప్రభృతులలో వనవాసార్థం); ఆ+కురురాజు= ఆ ధృతరాష్రుడు; నిజ-ఆ(శ్రమ-(ప్రదేశంబునకున్‌= తన నివాస (ప్రాంతానికి; 
వచ్చుట= రావటం; విని= తెలిసికొని; ఆ+ఎడకున్‌= ఆ ధృతరాష్ట్రాదులు విడిసిన చోటికి; వచ్చి= వచ్చి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు విశ్రమించిన శయ్యకు కొంచెం ఎడంగా ఏర్పరచిన పక్కమోద గాంధారీ, దానికి దగ్గరలో 
శయ్యమోద కుంతీ, అక్కడికి కొంచెం ప్రక్కగా విదురుడూ, సంజయుడూ, ధృతరాష్టుడూ తమకు కనబడేవిధంగా 
వీలయిన స్థలాలలో వారికి చుట్టూ బుత్విక్కులూ, విశ్రాంతి తీసికొన్నారు. ఆ విధంగా ఆ రోజు పగలు గడిచింది. 
సాయంకాలం కావటంతో అందరూ సంధ్యాదికృత్యాలు జరిపారు. ఆ రాత్రి భాగీరథీ తీరంలో అక్కడే గడిపారు. 
సూర్యోదయం కాగానే ఆ సమయంలో చేయవలసిన హోమాది విధులన్నీ పూర్తి చేశారు. తరువాత ధృతరాష్ట్రుడు 
తనతో అడవికి వచ్చినవారూ తానూ కలిపి, గంగానదిని దాటి ఆవలిఒడ్డుకు చేరుకొని, కురుక్షేత్రంలో ప్రవేశించి, 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 499 


అక్కడ ఒక పవిత్రమైన ముని ఆశ్రమానికి దగ్గరలో చెట్టు నీడవలన చల్లగా ఉన్న ఇసుకదిబ్బమాద కూర్చున్నారు. 
కేకయవంశంలో శ్రేష్టుడూ, గొప్ప తపస్వీ అయిన శతయూపుడు అనే రాజర్షి ధృతరాష్టుడు వనవాసార్థం గాంధారీ 
ప్రభృతులతో వచ్చి తన ఆశ్రమానికి సమీపంలో ఉన్నాడని తెలిసికొని ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. 


క. కని గారవంబునం దో । డ్కొని చని యర్ధ్వాది విధు లకుంరితవినయం 

బున నడపిన నయ్యాశ్రమ । మున నతండు వసింప6గోరె భూపవరేణ్యా! 181 
ప్రతిపదార్థం: భూప-వరేణ్యా!= జనమేజయ మహారాజా!; కని= ధృతరాష్టుడిని (అతడితో వచ్చినవారిని) చూచి; గారవంబునన్‌= 
అభిమానంతో; తోడ్కొని= (శతయూపుడు) తనతో తీసికొని; చని= ఆశ్రయానికి వెళ్ళి; అకుంఠిత-వినయంబునన్‌= మిక్కిలి 
అణకువతో; అర్హ్య-ఆది-విధులు= పూజ్యమైన జలం ఇవ్వటం మొదలైన పనులు; నడపినన్‌= జరపగా; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; 
ఆ+ఆ(శ్రమమునన్‌= ఆ శతయూపుడి ఆశ్రమంలో; వసింపన్‌= ఉండాలని; కోరెన్‌= కోరుకొన్నాడు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా!; ఆ విధంగా ధృతరాష్రుడి వద్దకు వచ్చిన శతయూపుడు ధృతరాష్రుడిని 
(ఇతరులనూ) చూచి, సగౌరవంగా తనతో ఆశ్రమానికి తీసికొని వెళ్ళి గొప్పవినయంతో, అర్హ్యం మొదలైన సత్కారాలు 
చేశాడు. ధృతరాష్ట్రుడు ఆ ఆశ్రమంలోనే ఉండాలని కోరుకొన్నాడు. 


క. కోరిన విదురాదులు నా । కౌరవపతితలంపు మేలుగాం గొని తగ న 
చ్చేరువను బర్జశాలలు । వే రచియించి రుచితంపు విధమున నధిపా! 182 


ప్రతిపదార్థం: అధిపా!= జనమేజయమహారాజా!; కోరిన= ధృతరాష్ట్రుడు శతయూపుడి ఆశ్రమంలో నివసించాలనుకొంటున్నట్టుగా 
చెప్పగా; ఆ కౌరవపతి-తలపు= ఆ ధృతరాష్ట్రుడి ఆలోచనను; మేలుగాన్‌= మేలైనదిగా; కొని= (గ్రహించి; విదుర-ఆదులు= 
విదురుడు మొదలైన వారు; తగన్‌= తగినంతగా; ఆ+చేరువను= అక్కడికి దగ్గరలోనే; ఉచితంపు విధమునన్‌= అర్హమైన తీరులోనే; 
వే= వేగంగా; పర్షశాలలు= ఆకుటిళ్ళు; రచియించిరి= నిర్మించారు. 


తాత్పర్యం: జనమేజయమహారాజా! ధృతరాష్టుడు శతయూపుడి ఆశ్రమంలోనే నివసించాలని కోరగా అతడి అభిప్రాయం 
మంచిదే అని (గ్రహించిన విదురుడు మొదలైనవారు అక్కడికి తగినంత దగ్గరలోనే ప్రక్కనే తగిన విధంగా పర్లశాలలు 
త్వరగా నిర్మించారు. 


వ. అం దక్కురువిభుండు దానును గాంధారియు. జీరాజిన వసనులును సువ్రతపరులు నగుచుC గుంతీ విదుర 
సంజయులతో వసియించి తపం బాచరింప యాజకులు నిజకృత్యంబు నడపుచుండి రిట్లు నియమ నిష్టలతిశ 
యిల్ల నాభూవల్లభుం డచ్చటి మును ల చ్లేరువ నతి తీవ్రతపశ్చరణంబున నిజాంగంబు నిర్మాంసత్వంబునం 
జర్మాస్థులు గదియునట్టి కార్యంబు దనకు నొప్పుగా వర్తి లై నని యిట్లు ధృతరాష్ట్ర వృత్తాంతంబు చెప్పిన విని 
యవ్విచిత్రవీర్య నందనుండు పదంపడి యెట్టివా. డయ్యె? మునీంద్రా! యెటింగింపు' మనుటయు. 183 

ప్రతిపదార్థం: అందున్‌= ఆ పర్ణశాలలో; గాంధారియున్‌= గాంధారీ; ఆ+కురువిభుండు= ఆ ధృతరాష్ట్రుడు; తానును= తానూ; 


చీర+అజినవసనులును= నారచీరలు, మృగచర్మాలూ వస్రాలుగా ధరించి; సువ్రత పరులున్‌= (శ్రేష్టములైన వేదోక్త విధుల ఆచరణలో 
దీక్ష కలిగి; కుంతీ-విదుర-సంజయులతోన్‌= కుంతీ, విదురుడూ; సంజయుడూ-వీళ్ళతో కలిసి; వసియించి= వినసిస్తూ; తపంబు= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 975 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; దేవతలు+ఎల్లన్‌= దేవతలు అందరూ; మహా, వహ్ని, శిఖా, హతికి= గొప్పనిప్తుమంటలదెబ్బకు; 
వెజచి= భయపడి; దేవేంద్రు; పాలికిన్‌= దేవేంద్రునిదగ్గరకు; పోయి= వెళ్ళి; ఖాండవంబునకున్‌+ఐన= ఖాండవానికి జరిగిన; 
అకాండ, ప్రళభయంబు= అకాల వినాశం; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; అదరిపడి= (త్రుల్లిపడి; ఇంద్రుండు= మహేంద్రుడు; 
తక్షక, రక్షణ+అపేక్షన్‌= తక్షకుడిని కాపాడాలన్న కోరికతో;, అనేక, ధారాధర, నివహంబుతోన్‌= పెక్కు మేఘాల సమూహంతో; 
అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలివేగంగా; ఖాండవంబునకున్‌= ఖాండవవనానికి వచ్చి; హుతాశనుమీదన్‌= అగ్నిహోత్రునిమీద; 
మహా, వారి, ధారలు= పెద్దనీటిధారలు; కురియించినన్‌= కురిపించగా. 


తాత్పర్యం: అప్పుడు దేవతలంతా ఆ గొప్ప నిపష్తుమంటల దెబ్బకు భయపడి, దేవేం(ద్రునిదగ్గరకు వెళ్ళారు. 


ఖాండవవనానికి జరిగిన అకాలవినాశాన్నిగూర్చి చెప్పారు. అది విని దేవేంద్రుడు అదిరిపడ్డాడు. తక్షకుణ్ణి కాపాడా 
లనే కోరికతో అనేకమేఘాలను వెంట పెట్టుకొని, వేగంగా వచ్చి, అగ్నిహోత్రునిమీద పెద్దనీటిధారలు కురిపించాడు. 


విశేషం: తక్షకుడు కద్రువపుత్రుడు. పాము. ఉదంకుని కుండలాలు అపహరించిందీ, పరీక్షిత్తును కాటువేసి చంపిందీ ఇతడే. 
జనమేజయుని సర్ప్వయాగంలో అగ్నిలో పడకుండా ఇతడు దేవేంద్రుడిని శరణువేడి, అతని సింహాసనాన్ని కౌగలించుకొన్నాడు.కడకు 
ఆస్తీకుని అను[గ్రహంవలన అగ్నిలో పడకుండా (బ్రతికాడు. 


క, ఆవారిధార లెల్ల మ । హావహ్ని శిఖాహతంబు లయి శుష్మము లై 

లావటి నడుమన యడయగుట( । బావకు పయి నొక్కచినుకు. బడదయ్యె వడిన్‌. 269 
ప్రతిపదార్థం: ఆ, వారి, ధారలు+ఎల్లన్‌= నీటిధారలన్నీ; మహా, వహ్ని, శిఖా, హతంబులు+అయి= గొప్పఅగ్నియొక్క 
మంటలచే కొట్టబడినవై; శుష్కములు+ఐ= ఎండిపోయినవై; లావు+అణీ= బలం చెడి; నడుమన్‌+అ= నడుమనే; అడంగుటన్‌= 


నాశనం కావటంచేత; పావకు, పయిన్‌= అగ్నిహోత్రునిమీద; ఒక్క, చినుకున్‌= ఒక్క చినుకుకూడా; వడిన్‌= వేగంగా; 
పడదు+అయ్యెన్‌= పడలేదు. 


తాత్సర్యం: ఆ నిటిధారలన్నీ గొప్ప నిపష్తుమంటలచేత కొట్టబడి, ఎండి, బలం చెడి, నడుమనే నాశనం కావటంవలన 
అగ్నిహోత్రునిమీద ఒక్కచినుకైనా వేగంగా పడలేదు. 


క. ఉటుముచు మెటుముచు( బిడుగులు । వజిలంగ నలుగడల( బడ నవారితవృష్టుల్‌ 

గుటుకొని కురియ(గ బంచెను | మజియును నయ్యనలుమీ(ద మఘవుం డలుకన్‌. 270 
ప్రతిపదార్థం: మఘవుండు= దేవేంద్రుడు; అలుకన్‌= కోపంతో; ఉణుముచున్‌; మెటుముచున్‌; పిడుగులు; వజలంగన్‌= 
ప్రకాశిస్తూ; నలుగడలన్‌= నాలుగువైపుల; పడన్‌= పడేటట్టుగా; మజియును= ఇంకా; ఆ+ఆనలుమీదన్‌= ఆ అగ్నిహో(త్రుని 
మీద; గుజుకొని= (ప్రయత్నించి; అవారిత, వృష్టుల్‌= అడ్డగింప సాధ్యంకాని వానలు; కురియంగన్‌= కురియుటకై; పంచెన్‌= 
ఆజ్ఞాపించాడు. 

ఇ 

తాత్సర్యం: ఉరుముతూ, మెరుస్తూ, నాలుగువైపుల పిడుగులు పడేటట్టు - అడ్డగించ సాధ్యంకాని వానలు - మళ్ళీ 
ఆ అన్నిహోత్రుని మీద ప్రయత్నించి గొప్పగా కురవండని దేవేంద్రుడు కోపంతో మేఘాలను ఆజ్ఞాపించాడు. 
క. పాండుసుతు( డంత నానా । కాండసహస్రముల నేసి ఘనముగ జేసిన్‌ 

ఖాండవగృ్భహము నఖండా | ఖండలధారలకు దూటి( గాకుండంగన్‌. 271 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తపస్సు; ఆచరింపన్‌= చేస్తుండగా; యాజకులు= బుత్విక్కులు; నిజకృత్యంబులు= అగ్నికార్యాదులైన తమ పనులను; 
నడపుచుండిరి= నిర్వహిస్తున్నారు; ఇట్టు= ఈ ప్రకారంగా; ఆ భూవల్లభుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; నియమా-నిస్టలు= 
ఉపవాసాది నియమాలూ, వానిలో (శ్రద్దా; అతిశయిల్లన్‌= పెంపొందగా; అచ్చటి మునులు= ఆ ప్రాంతంలో ఉండే తాపసులు; 
(అచ్చెరువు-అందన్‌= ధృతరాష్ట్రుడి తపోవ్రతానికి ఆశ్చర్యపడుతుండగా), ఆ+చేరువన్‌= అచ్చట; అతి-తీవ్ర-తపస్‌+చరణంబునన్‌= 
మిక్కిలి కఠినమైన తపస్సును ఆచరించటం వలన; నిర్‌-మాంసత్వంబునన్‌= శరీరంలోని మాంసం నశించిపోగా; నిజ+అంగంబు= 
అతడి (ధృతరాష్ట్రుడి) శరీరం; చర్మ+అస్టులు= చర్మమూ, ఎముకలూ; కదియు-అట్టి-కార్భ్యంబు= అతుక్కుపోయేంతగా 
కృశించిపోవటం; తనకున్‌= ధృతరాష్ట్రుడికి; ఒప్పు-కాన్‌= తేజస్సు, కాగా; వర్తిల్లైన్‌= ఉన్నాడు; అని= అనేవిధంగా; ఇట్టు= ఈ 
ప్రకారంగా; ధృతరాష్టు వృత్తాంతంబు= ధృతరాష్టుడియొక్క (వనగమన) వృత్తాంతాన్ని; చెప్పినన్‌ విని= చెప్పుగావిని; ముని+ఇం(ద్రా= 
మహర్షీ; పదంపడి= ఆ తర్వాత; ఆ+విచిత్ర వీర్యనందనుండు= ఆ (విచిత్రవీర్యుడి కొడుకు) ధృతరాష్ట్రుడు; ఎట్టివాడు-అయ్యెను= 
ఏమైనాడు (ఎట్లా ఉన్నాడు); ఎణతిగింపుము= తెలియజెప్పవలసింది; అనుటయున్‌= అని అడగ్గా (వైశంపాయను డిట్టా చెపుతున్నాడని 
పై-ఆశ్యాసంలోనికి అన్వయం). 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు, గాంధారీ, నారచీరలూ, మృగచర్మాలూ ధరించి ఉత్తమ నియమాలనుసరిస్తున్నారు. కుంతీ, 
విదుర సంజయులతో కలిసి విదురాదులు నిర్మించిన పర్లశాలలో ఉంటూ గాంధారీ ధృతరాష్టులు తపస్సు చేసికొంటు 
న్నారు. బుత్విక్కులు తమ తమ పనులు చేస్తున్నారు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు అక్కడి మునులంతా ఆశ్చర్యపడే 
విధంగా, తీవ్రమైన తపస్సు చేస్తూ, శరీరంలో మాంసం లేకుండా పోవటంతో చర్మం ఎముకలకు అతుక్కుపోయేంతగా 
కృశించాడు. ఆ విధంగా కృశించిన శరీరం కూడా తనకు తేజస్సు కలిగిస్తుండగా ధృతరాష్ట్రుడు శతయూపుడి ఆశ్రమంలో 
తీవ్రమైన తపస్సు చేసుకొంటూ ఉన్నాడు అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు 'మునింద్రా! ఆ తర్వాత 
ధృతరాష్ట్రుడు ఏమైనాడు (ఏం చేశాడు) అతని వృత్తాంతం ఏమిటి నాకు తెలియ జెప్పవలసింది” అని అడిగాడు. 
అపుడు వైశంపాయనుడు ఇట్టా అన్నాడు (తరువాత ఆశ్యాసంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


శా. ఆశాపాశవిమోచనోపకరణ వ్యాకోచహృద్దామ! సం 
క్లేశో త్సారక దివ్యనామ! వర దృగ్లీలాప్త నిస్సీమ ల 
కీ శుంభ త్సురలోక చక్రపరశుచ్ధిన్నా సురానీక! వి 
ద్యాశోభా స్పురణాకృతీ! శమదమానంతర్య భాస్వీకృతీ! 184 


ప్రతిపదార్థం: ఆశా= కోరికలు అనే; పాశ= కట్టుద్రాళ్ళను; విమోచన= విడిపించుకోవడం అనే; ఉపకరణ= సాధనం చేత; 
వ్యాకోచ= వికాసం పొందినటువంటి; హృద్‌= (భక్తులయొక్క) హృదయాలే; ధామ= నివాసంగా కలిగినవాడా; సంక్షేశ= గొప్ప 
కష్టాలను; ఉత్సాదక= పారదోలేటటువంటి; దివ్య= మహిమ కలిగిన; నామ!= నామము(లు) గలవాడా!; వర= శ్రేష్టమైన; దృక్‌= 
చూపుల (యొక్క); లీలా= విలాసం చేత; ఆప్త= పొందబడిన; నిస్సీమ= మేర లేని; లక్ష్మీ= సంపదలతో; శుంభత్‌= (ప్రకాశిస్తున్న; 
సురలోక= దేవతాసమూహం కలవాడా; చ(క్ర= సుదర్శనం అనే చక్రాయుధంతోనూ; పరశు= గం|డ్రగొడ్డలితోనూ; ఛిన్న= 
నరికివేయబడిన; అసుర= రాక్షసుల; అనీక= సమూహం కలవాడా; విద్యా= జ్ఞానం అనే; శోభా= తేజస్సు చేత; స్ఫురణ= తెలియబడే; 
ఆకృతీ!= ఆకారం కలవాడా!; శమ= మనస్సును నిగ్రహంచటమూ; దమ= కన్నులు మొదలైన బాహ్యేంద్రియాలను నిగ్రహించటమూ; 
సాధించిన; అనంతర్య= వెంటనే; భా= కాంతితో; స్వీకృతీ!= స్వీకరించేవాడా! 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 501 


తాత్పర్యం: కోరిక లనే పాశాలను వదలించుకొనడంద్యారా విస్తరించిన (భక్తుల) హృదయాలలో నివసించేవాడా! భక్తుల 
కష్టాలు ఎంతటివైనా తొలగించే మహిమాన్వితమైన నామాలు, (పేర్లు) గలవాడా! మేలైన చూపుల లీలలచేత పొందబడిన 
మేరలేని సంపదలతో శోభించే దేవలోకం కలవాడా! చక్రంతోనూ, పరశువుతోనూ రాక్షసులను నరికినవాడా!, జ్ఞానం 
అనే కాంతితో స్ఫురించే ఆకారం కలవాడా! (జ్ఞానం చేత గోచరించేవాడా!) శాంతీ దాంతీ కలిగిన వెంటనే (ఆ భక్తులను 
నీ) తేజస్స్యరూపంలోకి స్వీకరించేవాడా!-ఓ హరిహరనాథా! 


నిశేషం: మనస్సు కోరికలు అనే కట్టుద్రాళ్లతో బంధింపబడి ఉన్నప్పుడు కుంచించుకుపోయి ఉంటుంది. ఆ బంధాలు కోరికలు 
తెంచుకుంటే హృదయం విశాలమవుతుంది. అటువంటి కోరికలు లేనిచోట, కోరికలు లేకపోవడం వలన సర్వసృష్టిని ఆత్మసమంగా 
ఆదరించగలిగిన విశాలమైన హృదయంలోనే హరిహరనాథుడు నివాసం చేస్తాడు. (2) హరిహరనాథుడి నామం పైకి ఉచ్చరించినా 
లేదా మనసులో అనుకొన్నా ఎంతో గొప్ప కష్టాలు కూడా తొలగిపోతాయి. దానికి కారణం హరిహరనామంలోని దివ్యత్వం, 
మహిమ. జ్ఞానులు తదర్థం భావిస్తే సామాన్యులు కేవలం నామస్మరణమా(త్రంచేతనే కష్టాలు పోగొట్టుకుంటారు. జ్ఞానులకు 
కష్టాలలోను కష్టభావన ఉండదు. సామాన్యులే కష్టాలలోనే వాటి నిష్పత్తి కోసమే దేవుడిని తలచుకునేది. తావన్మాత్రం చేతనే. 
స్మరించిన వారి కోర్కెల కనుగుణంగా ఆ నామం - వారి కష్టాలను ఎంతటివైనా తొలగించి వేస్తుంది. ఇది. నామ మహిమ (3) 
కటాక్షంచేతనే దేవతలకు అపారమైన సంపదలు కలుగుతున్నాయి. దేవతలపై ఉన్న ఈ కటాక్షం వలననే 'అసురానీకం 
చక్రపరశుచ్చిన్నం కాగా దేవతలు నిస్సీమ -లక్ష్మీ శుంభత్తులవుతున్నారు. చక్ర-పరశు-ఛిన్న-అసురానీక అన్నపుడు, [క్రమంగా 
చక్ర ఛిన్నాసురుడు-సుదర్శన చక్రాయుధంతో రాక్షసులను చంపేవాడు. హరి, పరశుచ్చిన్నాసురానీకుడు. పరశువుచేత రాక్షసులను 
చంపేవాడు. హరుడు 'భూతేశః ఖండపరశుః (అమరం) ఖండ పరశువు గదా శివుడు. సుధన్వా ఖండ పరశుః. విష్ణువు సహస్రనామాలలో 
ఖండపరశు వొకటి. హరిహరుడు చక్ర పరశు చ్చిన్నాసురుడు. (4) విద్యాశోభా స్పురణాకృతీ- జ్ఞాన (విద్య) జ్యోతి (శోభా) యే- 
స్ఫురించే- తోచే ఆకారంగా కలిగినవాడు. హరిహరస్వరూపం భావిస్తే అది జ్ఞానజ్యోతిగానే స్ఫురిస్తుంది. బ్ఞాన(విద్యా), జ్యోతీ(శోభ), 
స్ఫూర్తీ(సురణ). ఆకారంగా కలవాడని కూడా. (5) శమమూ (అంతరింద్రియ మనో-నిగ్రహము), దమమూ (బాహ్యేంద్రియ 
నిగ్రహమూ) సాధించిన వెంటనే తనయొక్క తేజస్స్వరూపంలోకి స్వీకరించేవాడు. తానుగా, తనలో కలుపుకొనేవాడు. శాంతిదాంతులు 
సాధించినవారు హరిహరుడి తేజఃస్వరూపంలో కలిసిపోతారు. 


క. ముని హృదయ నిలయ పాదా! వినత జనావన వినోద! విద్యా విద్యా 
ఘన చింతాంతిక దూరల। సన! పీత స్పీత సామజత్వగ్వసనా! 185 


ప్రతిపదార్థం: ముని= జ్ఞానులయొక్క; హృదయ= మనసులే; నిలయ= నివాసమైన; పాదా!= పాదాలు కలవాడా!; వినత= 
ఆశ్రయించిన; జన= జనాలను; అవన= కాపాడటం; వినోద= వేడుక అయినవాడా!; విద్యా= జ్ఞానంయొక్క; అవిద్యా= అజ్ఞానం 
యొక్క; ఘన= మిక్కిలి; చింతా= విచారణం చేత; అంతిక= సమీపంలోనూ; దూర= దూరంగానూ; లసన!= (ప్రకాశించేవాడా!; 
పీత(వసన)= పసుపుపచ్చని, (పట్టు పుట్టము); స్పీత= మందమైన; సామజ= ఏనుగుయొక్క; త్వక్‌= చర్మమూ; వసనా!= వ(స్రముగా 


గలవాడా!. 


తాత్పర్యం: జ్ఞానులయొక్క హృదయాలే నివాసంగా కలిగిన పాదాలు కలవాడా! ఆశ్రయించిన వారిని రక్షించటమే 
వేడుక అయినవాడా! జ్ఞానులకు దగ్గరగాను, అజ్ఞానులకు దూరంగానూ ఉండేవాడా! పట్టుపుట్టమూ, ఏనుగుతోలూ, 
వ(స్తాలుగా ధరించినవాడా!- హరిహరనాథా!. 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: హరిహరనాథుడి పాదాలు ఎప్పుడూ జ్ఞానుల హృదయంలోనే ఉంటాయి. జ్ఞానులు సదా ధ్యానంతో హరిహరనాథుడి 
పాదాలు తమ తమ మనస్సులో దర్శిస్తూ ఉంటారు. ఇక సామాన్యులు ఆపదాది సమయాలలో తన్నివృత్తికొరకు రక్షణకొరకు 
ఆశ్రయిస్తే వాళ్ళని వినోదంగా కాపాడుతుంటాడు హరిహరనాథుడు. అజ్ఞానం చేత తాత్కాలిక సౌఖ్యాలను కోరటం వలన అవే 
గొప్పవి అనుకొనటం. అట్టి వారిని చూస్తూ వారి కోరికలు తీర్చటం హరిహరనాథుడికి వినోదం. జ్ఞానులు ఎప్పుడూ తలచుకొనటం 
వలన వారి హృదయాలలో- అత్యంతం సన్నిహితుడై ఉంటాడు. విద్యా ఘనులకు అంతిక లసనుడు. జ్ఞానంవలన ఘనులైన 
వారికి సమీపస్టుడు. అవిద్యా చింతకు- దూరుడు. అజ్ఞానం చేత 'చింతిలపా లైన వారికి దూరంగా చింతలు తీర్చినా భిన్నంగా 
భాసిస్తూ దూరంగా ఉంటాడు హరిహరనాథుడు. పీతాంబరమూ, సామజత్వక్కు వసనంగా కలిగి ఉండటంలో యథాక్రమంగా 
(పీతాంబరుడు) హరి (గజ చర్ముడు) హర స్వరూపం స్ఫురిస్తుంది. పీతాంబరం పట్టుపుట్టం కోమలమైతే సామజత్వక్కు, 
స్పీతం-మందం. కఠినం,పరస్సర భిన్న లక్షణాలు ఏకీభవించినతత్త్యం హరిహరనాథుడిది. 


మాలిని, 
అపరిమిత విభూతీ! యప్రమత్తానుయాతీ! 
లపన నిభృతవేదా! లక్షణ స్ర్వైరనాదా! 
జపపర వరదాయీ! సర్వవిద్యా విధాయీ! 


విపుల కృప కటాక్షా! విశ్వసంహ్లాదదక్షా! 186 


ప్రతిపదార్థం: అపరిమిత-విభూతీ!= మేర లేని ఐశ్వర్యం కలవాడా!; అప్రమత్త+అనుయాతీ!= ప్రమాదాన్ని పొందని వారే, నీవెంట 
వచ్చేవాళ్ళుగా కలవాడా!; లపన= మాటలలో; నిభృత= స్థిరపడ్డ, (నిండిన); వేదా!= వేదాలు గలవాడా!; లక్షణ= లక్షణం (శబ్జాదిశాస్త్రంగా 
ఏర్పడిన; సైైర= స్వేచ్చగా వెలువడ్డ; నాదా!= ధ్వనులు కలవాడా! జప= జపం చేసికొనటంలో; పర= ఏకా(గ్రత కలవారికి; 
ఫలదాయీ!= గొప్ప ఫలితాన్ని ఇచ్చేవాడా; సర్వ= సమస్తమైన; విద్యా= విద్యలనూ; విధాయీ!= ఏర్పాటు చేసేవాడా!; విపుల= విస్తార 
మైన; కృపా దయ గలిగినట్లిదెన; కటాక్షా!= కడగంటి చూపు కలవాడా!; విశ్వ= సమస్తసృష్టి ; సంహాద= సంతోషపెట్లటంలో; 
యా టకా టె = ఆంటి (39) టు 


దక్షా!= నైపుణ్యం గలవాడా! 


తాత్సర్యం: కొలది లేని ఐశ్వర్యం కలవాడా! ఏకా(గత ఉన్న (భక్తు జనం చేత అనుసరించబడేవాడా! మాటలే వేదాలు 
అయినవాడా! స్వేచ్చగా (నీవు) చేసిన ధ్వనులే ఆయా లక్షణాలుగా ఏర్పడటం కలవాడా! ధ్యానశీలురైన వారికి తగిన 
ఫలితాన్ని అందజేసేవాడా! సమస్తమయిన విద్యలను కలుగజేసేవాడా! విసృతమైన దయ కలిగిన కొసచూపులవాడా! ఈ 
సమస్తమైన సృష్టిని సంతోషపెట్టటంలో నైపుణ్యం కలవాడా! ఓ హరిహరనాథా!. 


విశేషం: అపరిమిత '“విభూతి”- విభూతి అంటే సంపద అని హరి రూపంలోనూ, భస్మమని హర రూపంలోనూ అర్థం. ఐక్యం 
హరిహరత్వం అ(ప్రమత్త-అనుయాతి. అనుయాతి, వెంటబడి వచ్చేవాడు. ప్రమత్తులైతే అజ్ఞానం వలన సంసారంలో పడిపోతారు. 
జ్ఞానులు హరిహరనాథుడి వెంటబడిపోతారు. హరిహరుడి మాటలలో వేదాలు స్థిరపడ్డాయి. ఆ మాటలే వేదాలు. అతడు 
స్వైరంగా చేసిన ధ్వనులే లక్షణాలు, శాస్త్రాలు, పరమేశ్వరుడి ఢక్కానాదమే ఆఇఉణ్‌ మొదలైన రూపాలలో మాహేశ్వర సూత్రా 
లయి పాణినీయ శబ్ద లక్షణానికి మూలాలయ్యాయి. పరమేశ్వరుడే వేలాది విద్యలకు (ప్రవర్తకుడు (చూ, తిక్కయజ్వ 
హరిహరనాథతత్త్యము పుట.383) (అలంకారం అంత్యానుప్రాసం). 


ఆశ్రమవాసపర్వము : ప్రథమాశ్వాసము 503 
గద్యము: 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 
శ్రీమహాభారతంబున నాశ్రమవాసపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 
తాత్సర్యం: ఇది మహితాత్ముడు సంస్కృతాంధ్ర కవులకు మి(తుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, పండితులను 
ఆరాధించటం చేత ప్రకాశించేవాడూ, (విద్వాంసులు తనను సేవించటం చేత విరాజిల్లేవాడు) అయిన తిక్కన సోమయాజి 
చేత రచించబడిన శ్రీమహాభారతంలో ఆ(శ్రమవాసపర్వంలోని మొదటి ఆశ్వాసం. 


ఆశ్రమవాసపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


976 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు, పాండు, సుతుండు= పాండురాజు కుమారుడైన అర్జునుడు; అఖండ+ఆఖండల, 
ధారలకున్‌= ఎడతెగని దేవేంద్రుని వర్షధారలకు; దూజన్‌+కాకుండన్‌+కన్‌= దూరుటకు వీలులేకుండా; నానా, కాండసహ(స్రములన్‌= 
అనేక విధాలైన బాణాలు వేలకొద్దిగా; వేసి= వేసి, ప్రయోగించి; ఖాండవ, గృహమున్‌= ఖాండవవనానికి ఇంటిని; ఘనముగన్‌= 
గొప్పగా; చేసెన్‌= నిర్మించాడు. 

తాత్సర్యం: అప్పుడు అర్జునుడు దేవేంద్రుడు కురిపించే వర్షధారలు దూరటానికి వీలులేకుండా అనేక విధాలైన 
బాణాలు వేలకువేలు ప్రయోగించి ఖాండవవనానికి గొప్పగా ఇల్లు కట్టాడు. 


వ. ఇట్లు కావించిన. 272 
తాత్సర్యం: ఈ విధంగా చేయగా. 


తే. దాని వెల్వడనేరక తద్వనంబు । జీవులెల్లను బావకశిఖల. జేసి 

దగ్గు లగుచున్న( దక్షకతనయుం డశ్వ | సేను( డను భుజంగమ మగ్నిశిఖల కపుడు. 273 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ గృహాన్ని; వెల్వడనేరక= దాటి బయటకు రాలేక; తత్‌+వనంబు, జీవులు+ఎల్లను= ఆ వనంలోని 
ప్రాణులన్నీ; పావక, శిఖలన్‌+చేసి= నిప్తుమంటలవలన; దగ్గులు+అగుచున్‌+ఉన్నన్‌= కాలిపోతుండగా; తక్షక, తనయుండు= 


తక్షకుని యొక్క కుమారుడు; అశ్వసేనుండు; అను; భుజంగమము= పాము; అగ్ని, శిఖలకున్‌= నిప్తుమంటలకు; అపుడు= 
అప్పుడు. 


తాత్సర్యం: అర్జునుడు నిర్మించిన ఆ ఇంటిని దాటి బయటకు రాలేక, ఆ వనంలోని ప్రాణులన్నీ నిప్పు మంటల 
వలన కాలిపోతుండగా, తక్షకునికుమారుడైన అశ్వ సేనుడు అనే పాము ఆ నిప్తుమంటలకు అప్పుడు. 


ఆ. వెజచి తల్లిందోక6 గటిపించుకొని దివి(। బబిచువాని( జూచి పార్టు డలిగి 

వానితల్లిశిరముతోన తత్పుచ్చంబు । దునిసి యగ్నిశిఖలం దొరంగ నేసి. 274 
ప్రతిపదార్థం: వెజచి= భయపడి; తల్లిన్‌= తల్లిని; తోకన్‌= తోకయందు; కజపించుకొని= కరిపించుకొని; దివిన్‌= ఆకాశంలో; 
పజచు, వానిన్‌= పరుగెత్తేవాడిని; చూచి= కనుగొని; పార్టుండు= అర్జునుడు; అలిగి= కోపించి; వాని, తల్లి= అతని తల్లి; 


శిరముతోన= తలతోకూడా; తత్‌+పుచ్చంబు= అతనియొక్కతోక; తునిసి= తెగి; అగ్ని, శిఖలన్‌= నిప్పుమంటలలో; తొరం 
గన్‌= పడేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. (బాణం ప్రయోగించాడు.) 


తాత్సర్యం: భయపడి తల్లిని తనతోకయందు కరపించుకొని ఆకాశంలో పరిగెత్తే ఆ అశ్వసేనుడిని అర్జునుడు 
చూచాడు. కోపపడ్డాడు. తల్లి తలతోకూడా అతనితోక తెగి నిప్తుమంటలలో పడేటట్టు కొట్టాడు. 


వ. వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్టునకు( దత్‌క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రు( 
డశ్వసేను విడిపించి యందు. దక్షకుండు దగ్దుం డయ్యెను కా వగచి కడు నలిగి. 275 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; అశ్వసేనున్‌; ఏయన్‌= కొట్టటానికి; సమకట్టిన= పూనుకొన్నట్టి; ఆ+పార్టునకున్‌= ఆ 
అర్జునునికి; తత్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; మోహిని= మోహిని; అను= అనే; మాయ= మాయను; కావించి= చేసి; అమర+ 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 977 
ఇంద్రుండు= దేవేంద్రుడు; అశ్వసేనున్‌; విడిపించి; అందున్‌= ఆ ఖాండవవనంలో; తక్షకుండు; దగ్గుండు+అయ్యెను, కా, 
వగచి= కాలిపోయాడని తలచి; కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి. 
తాత్పర్యం: మళ్ళీ అశ్వసేనుడిని కొట్టటానికి పూనుకోగా, దేవేంద్రుడు వెంటనే అర్జునునికి మోహిని అనే మాయ 
కావించి, అశ్వసేనుడిని విడిపించి, ఖాండవవనంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి మహాకోపంతో. 


ఇంద్రుండు కృష్ణార్దునులతో( బోరుట (సం 1-218-13) 


ఉ. ఆ నరుమీంద ఘోరనిశితాశని వైచె నఖండ చండ ర్వుం 

రూనిలజర్జరీకృతమహాజలధారలతో నిరంతరా 

నూన పయోధరప్రకర ముద్దత మై హరిదంతరంబులన్‌ 

భానుపథంబు నొక్కమొగి. బర్వి భయంకరలీల6 గప్పంగన్‌. 276 
ప్రతిపదార్థం: అఖండ, చండ, రుం రూ+అనిల, జర్జరీకృత, మహా, జల, ధారలతో= తక్కువకాని భయంకరమైన 
గాలివానచే చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో; నిరంతర+అనూన, పయోధర, (ప్రకరము= ఎడతెగనట్టి వెలితిలేని నీటిని 
ధరించే మేఘాల సమూహం - అంటే ఎడతెగని నిండైన మేఘాల సమూహం; ఉద్దతము+ఐ= విజృంభించి; హరిత్‌+ 
అంతరంబులన్‌= దిక్కుల మధ్య భాగాలను; భాను, పథంబున్‌= సూర్యునిమార్గాన్ని - అంటే ఆకాశాన్ని; ఒక్క, మొగిన్‌= 
ఒక్కసారిగా; పర్వి= పరుగెత్తి (వ్యాపించి); భయంకరలీలన్‌= భయం కలిగించే విధంగా; కప్పంగన్‌= కప్పివేయగా; ఆ, నరు, 
మీందన్‌= ఆ అర్జునునిమీద; ఘోర, నిశిత+అశనిన్‌= భయంకరమైన వజ్రాయుధాన్ని; వైచెన్‌= వేశాడు. 
తాత్సర్యం: తక్కువ కానిది, భయంకరమైనది అయిన గాలివానచేత చెదరగొట్టబడిన పెద్ద నీటిధారలతో - 
ఎడతెగని పెద్ద మేఘాల సమూహం విజృంభించి - ఒక్కసారి పరుగెత్తి దిక్కుల మధ్య (ప్రదేశాలను ఆకాశాన్ని 
కప్పివేయగా - దేవేంద్రుడు ఆ అర్జునునిమీద భయంకరమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 


ఉ. అ న్నవవారివాహ నివహమ్ముల( జూచి భయప్రపన్సు( డై 

యున్నహుతాశనున్‌ విజయు( డోడకు మంచును మారుతాస్త్రమ 

త్యున్నతచిత్తు( దేసి; నదియున్‌ విరియించె రయంబుతో సము 

త్పన్నసమీరణాహతి నపార పయోద కదంబకంబులన్‌. 277 
ప్రతిపదార్థం: ఆ+నవ, వారివాహ, నివహమ్ములన్‌= ఆ కొత్తమేఘాల సమూహాలను; చూచి, భయ, ప్రపన్ను(డు+ఐ= 
భయంచే శరణువేడినవాడై; ఉన్న= ఉన్నట్టి; హుతాశనున్‌= అగ్నిహోత్రుడిని; అతి+ఉన్నత, చిత్తుండు= మిక్కిలి గొప్పదైన 
మనస్సు కలవాడు; విజయుండు= అర్జునుడు; ఓడకుము= భయపడకుము; అంచును= అంటూ; మారుత+అస్త్రము= 
వాయువ్యాస్తాన్ని; ఏసెన్‌= ప్రయోగించాడు; అదియున్‌= ఆ వాయవ్యాస్త్రమూ; సముత్సన్న, సమీరణ+ఆహతిన్‌= అప్పటికప్పుడు 
గొప్పగా పుట్టిన గాలిదెబ్బచే; అపార, పయోద, కదంబకంబులన్‌= అంతులేని మేఘాలగుంపులను; రయంబుతో= వేగంతో; 
విరియించెన్‌= చెదరగొట్టింది. 


తాత్పర్యం: ఆ (క్రొత్త మేఘాల సమూహాలను చూచి, భయపడి శరణువేడిన అగ్నిహోత్రుడిని చూచి, అర్జునుడు 
పెద్దమనస్సుతో - భయపడవద్దని చెప్పి, వాయవ్యాన్తాన్ని (ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్త్రం అప్పటికప్తుడు పుట్టిన 
గాలిదెబ్బచే అంతులేని ఆ మేఘాలగుంపులను వెంటనే చెదరగొట్టింది. 


978 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇక్కడ అర్జునుడు విజయుడనటంలో మున్ముందు అతడు సాధించబోయే విజయంకూడా ధ్వనింపచేయబడింది. 


వ. అంత. 278 
తాత్సర్యం: అప్పుడు. 
సీ. బలవైరి కృష్ణుపై. బార్జుపై గడునల్లి । పంచిన గలయంగం బన్ని కడగి 
సురగరుడోరగాసురసిద్దగంధర్వు । లార్టుచు( దాంకి యుగ్రాహవంబు 
సేసిన నమరులఈ జెచ్చెరం బార్జుండు | భంజించె. దనదివ్యబాణశక్తిం 
(౧) per) 
జక్రధరుండును జక్రబలంబున । గరుడోరగాసురఖచరవరులC 


ఆ. దత్‌క్షూంబ విగతదర్పులం జేసి; న । య్యిద్దటికు సురాసురేశు లెల్ల 
భీతు లగుట చూచి పెద్దయు విస్మిత | హృదయు( డయ్యె సురగణేశ్వరుండు. 279 


ప్రతిపదార్థం: బలవైరి= దేవేంద్రుడు; కృష్ణు పైన్‌= కృష్ణుని మీద; పార్టు, పైన్‌= అర్జునుని మీద; మిక్కిలి, అలిగి= చాలా 
కోపించి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; సుర, గరుడ+ఉరగ+అసుర, సిద్ద, గంధర్వులు= సురాసురులు గరుడోరగులు సిద్దగంధర్వులు; 
కలయంగన్‌= కలిసి; పన్ని= యుద్దం చేయటానికి వ్యూహం తీర్చి; కడంగి= పూని; ఆర్భుచున్‌= అరుస్తూ; తాంకి= ఎదుర్కొని; 
ఉ(గ్ర+ఆహవంబు= భయంకరమైన యుద్దం; చేసినన్‌= చేయగా; పార్టుండు= అర్జునుడు; తన, దివ్య, బాణ, శక్తిన్‌= 
తనయొక్క దివ్యమైన బాణాల శక్తిచేత; అమరులన్‌= దేవతలను; చెచ్చెరన్‌+*చెరన్‌= తత్‌క్షణమే; భంజించెన్‌= ఓడించాడు; 
చక్ర, ధరుండును= శ్రీకృష్ణుడు కూడా; చక్ర, బలంబునన్‌= చ(క్రాయుధంయొక్క బలంచేత; గరుడ+ఉరగ+అసుర, ఖచర, 
వరులన్‌= శ్రేష్టులైన గరుడులను, నాగులను, అసురులను, ఆకాశసంచారులను; విగత, దర్పులన్‌= కోల్పోయిన గర్వం 
కలవాళ్ళనుగా; చేసెన్‌; ఆ+ఇద్దణకున్‌= ఆ కృష్ణార్దునులకు; సుర+అసుర+ఈశులు+ఎల్లన్‌= దేవదైత్యనాయకు లంతా; 
భీతులు+అగుట= భయం పొందినవాళ్ళు కావటం; చూచి; సుర, గణ+-ఈశ్వరుండు= దేవతా సమూహాల (ప్రభువు- దేవేంద్రుడు; 
పెద్దయున్‌= మిక్కిలి; విస్మిత హృదయు(డు= ఆశ్చర్యం పొందిన మనస్సు కలవాడు; అయ్యెన్‌. 


తాత్సర్యం: దేవేంద్రుడు కృష్ణార్ణునులపై మిక్కిలి కోపించి ఆజ్ఞాపించగా - సురలు, గరుడులు, నాగులు, అసురులు, 
సిద్దులు, గంధర్వులు ఏకమై వ్యూహం తీర్చి, పూనికతో అరుస్తూ ఎదుర్కొని భయంకర యుద్ధం చేశారు. అర్జునుడు 
తనదివ్యబాణాల శక్తిచేత దేవతలను తత్‌క్షణమే ఓడించాడు. శ్రీకృష్ణుడుకూడా తన చ(క్రబలంతో గరుడులకు, 
నాగులకు, అసురులకు, ఆకాశ సంచారులకు గర్వభంగం కావించాడు. ఆ కృష్ణార్ణునులకు దేవదైత్యనాయకులంతా 
భయపడటం చూచి, దేవేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. 


వ. మణియును వారల బల పరాక్రనుంబు లెటుంగ వే(డి శక్రుండు శిలావర్షంబుం గురియించిన. 280 


ప్రతిపదార్థం: మజియును= అంతేగాక; వారల= కృష్ణార్ణునులయొక్క; బల, పరాక్రమంబులు; ఎయింగన్‌+వేండి= తెలిసికొనా 
అనుకొని; శక్రుండు= దేవేంద్రుడు; శిలా, వర్షంబున్‌= రాళ్ళవానను; కురియించినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: అంతేకాక కృష్ణార్ణునుల బలపరా[క్రమాలను తెలిసికొనగోరి ఇంద్రుడు రాళ్ళవాన కురిపించగా, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 979 


క. నిశితశరవర్షమున ను । గ్రశిలావర్షమ్ము( జిత్రగతి నస్త్రకలా 
కుశలుండు నరు€ డశ్రమమున( । బ్రశాంతి. బొందించె నమరపతి వెరంగందన్‌. 281 


ప్రతిపదార్థం: అస్త, కలా, కుశలుండు= బాణప్రయోగకళలో నేర్పరి అయినవాడు; నరుండు= అర్జునుడు; నిశిత, శర, 
వర్షమునన్‌= వాడి అయిన బాణ వర్షంచేత; చిత్ర, గతిన్‌= ఆశ్చర్యకరమైన విధంగా; ఉ(గ్ర, శిలా, వర్షమునన్‌= భయంకరమైన 
రాళ్ళవాన; అమర, పతి= దేవేంద్రుడు; వెరంగు+అందన్‌= ఆశ్చర్యంపొందగా; అ(శ్రమమునన్‌= (శ్రమలేకుండా - సులువుగా; 
ప్రశాంతిన్‌+పొందించెన్‌= అణగిపోయేటట్లు చేశాడు. 


తాత్సర్యం: బాణ ప్రయోగకళలో నిపుణుడైన అర్జునుడు, వాడి అయిన తన బాణాల వర్షంతో ఆశ్చర్యకరంగా, 
భయంకరమైన ఆ రాళ్ళవానను దేవేంద్రుడుకూడా ఆశ్చర్యపడేటట్టు అవలీలగా అణగించాడు. 


క, కొడుకుభుజవిక్రమమునకు( । గడుసంతసపడియు. దృప్తిగానక చల మే 
ర్పడ(గ హుతాశను నార్పం । గడ(గి మహారౌద్రభంగి. గౌశికు(డు వడిన్‌. 282 


ప్రతిపదార్థం: కౌశికుడు = దేవేంద్రుడు; కొడుకు= కుమారుడైన అర్జునుని; భుజపరా(క్రమానికి= బాహుబలానికి; కడున్‌= 
మిక్కిలి; సంతసపడియున్‌= సంతోషంపొందికూడా; తృప్తి, కానక= తృప్తిలేక; చలము= కోపం; ఏర్పడన్‌+కన్‌= బయలుపడేటట్టు; 
హుతాశనున్‌-హుత+అశనున్‌= అగ్నిహో(తుడిని; ఆర్పన్‌= అణచటానికి; కడంగి= పూనుకొని; మహా, రౌద్ర, భంగిన్‌= మిక్కిలి 
భయంకరమైన విధంగా; వడిన్‌= వేగమే. 


తాత్పర్యం: దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుని బలపరాక్రమం చూచి, మిక్కిలి సంతోషించి, తృప్తిపొందక 
కోపంతో అన్నిహోత్రుడిని ఆర్పివేయటానికి పూనుకొని మహాభయంకరంగా వేగమే. 


చ. అరుదుగ దివ్యరత్ననివహంబులఈ. జేసి వెలుంగుచున్న మం 
దర శిఖరంబు నెత్తికొని తద్దహనార్దు లడంగునట్లుగాం 
దెరల(గ వైచినం దపనతేజుండు పాండుసుతుండు దానిజ 
రరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్‌. 283 


జ 
ప్రతిపదార్థం: అరుదుగన్‌= ఆశ్చర్యం కలిగించేటట్టు; దివ్య, రత్న, నివహంబులన్‌+చేసి= (శ్రేష్టాలైన రత్న సమూహాలతో; 
= ep | a 

వెలుంగుచున్‌+ఉన్న= వెలుగుతూఉండే; మందర, శిఖరంబున్‌= మందరపర్వతంయొక్క శిఖరాన్ని; ఎత్తికొని; తత్‌+దహన+ 
అర్చులు= ఆ అగ్నిహోత్రునిమంటలు; అడంగు, అట్టుగాన్‌= అణగిపోయేటట్టుగా; తెరలన్‌+కన్‌= కలతనొందేటట్టుగా; వైచినన్‌= 
వేయగా; తపన, తేజుండు= సూర్యునివంటి కాంతి కలవాడు; పాండు, సుతుండు= పాండురాజు కుమారుడు - అర్జునుడు; 
దానిన్‌= ఆ మందరపర్వతశిఖరాన్ని; వజ్రమయశాత, శిలీముఖ, చండ, ధారలన్‌= వజ్రాయుధంవలె వాడి అయిన బాణాల 
భయంకర వర్గాలచేత; జర్జరితము= శిథిలం; చేసెన్‌. 


తాత్పర్యం: ఆశ్చర్యకరంగా దివ్యరత్న సమూహాలతో వెలుగుతున్న మందరపర్వతశిఖరాన్ని ఎత్తి దేవేంద్రుడు 
అగ్నిహోత్రునిమంటలు అణగేటట్లు వేయగా, సూర్యునివంటి కాంతిమంతుడైన అర్జునుడు వజ్రాయుధంవలె వాడి 
అయిన బాణవర్గాలతో దాన్ని ముక్కలు చేశాడు. 


980 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ధరణీధరుచక్రమునకు(। బురుహూతతనూజుబాణముల కనిలో నె 

వ్వరు మార్కొననోపరు సుర । గరుడోరగ సిద్దసాధ్యగణములలోనన్‌. 284 
ప్రతిపదార్థం: ధరణీధరు, చక్రమునకున్‌= భూమిని ధరించినవాడైన శ్రీకృష్ణుని చక్రాయుధానికి; పురుహూత, తనూజ, 
బాణములకున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునునియొక్క బాణాలకు; అనిలోన్‌= యుద్దంలో; సుర, గరుడ+ఉరగ, సిద్ద, 
సాధ్య, గణములలోనన్‌= దేవతలయొక్క, గరుడులయొక్క, నాగులయొక్క, సిద్దులయొక్క, సాధ్యులయొక్క సమూహాలలో; 
ఎవ్వరున్‌= ఎవరుకూడా; మార్కొనన్‌+ఓపరు= ఎదుర్కోలేరు. 
తాత్సర్యం: శ్రీకృష్ణునిచక్రాయుధాన్ని, అర్జునునిబాణాలను, యుద్దంలో దేవ గరుడ నాగ సిద్ద సాధ్యుల సమూహాలలో 
ఎవ్వరుకూడా ఎదుర్కొనలేరు. 


విశేషం: ధరణీధరుడు - భూమిని ధరించిన - శ్రీమహావిష్ణువు - ఇక్కడ అతని అవతారమైన శ్రీకృష్ణుడు. పురుహూతు 
డనగా- యజ్ఞాలలో ప్రచురమైన పిలుపుకలవాడు; పురువను రక్కసుడిని చంపినవాడు - దేవేంద్రుడు. 


వ. అంత నొక్కయశరీరవాణి పాకశాసనున కి ట్లనియె. 285 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ఒక్క; అశరీరవాణి= ఆకాశవాణి; పాకశాసనునకున్‌= దేవేంద్రునితో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అప్పుడు ఒక ఆకాశవాణి ఇంద్రునితో ఇట్లా అన్నది. 

విశేషం: పాకశాసనుడు - వృత్రాసురుని సోదరుడైన పాకాసురుడిని చంపినవాడు - దేవేంద్రుడు. 

క. పరమమును లయిన తొళ్లిటి ; నరనారాయణులు కృష్ణనామంబుల ను 


ర్వర నుదయించిరి; నీ క । య్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా! 286 
ప్రతిపదార్థం: దివిజ+ఇంద్రా!= దేవేంద్రా; పరమ, మునులు; అయిన= శ్రేష్ట మునీశ్యరులైన; నర, నారాయణులు; కృష్ణ, 
నామంబులన్‌= కృష్ణులు అనే పేర్లతో; ఉర్వరన్‌= భూమియందు (పై); ఉదయించిరి= పుట్టారు; నీకున్‌= నీకు; ఆ+ఇరువుర= 
ఆ ఇద్దరియొక్క; పేర్మియును= గొప్పతనం; వింతయే= ఆశ్చర్యకరమా? 
తాత్పర్యం: దేవేంద్రా! పరమమునులైన నరనారాయణులు కృష్ణులనే పేర భూమిమీద పుట్టారు. ఆ ఇద్దరి గొప్పతనం 
నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదా? 
విశేషం: శ్రీకృష్ణునికే గాక అర్జునునికి కూడా కృష్ణుడు అనే పేరు ఉన్నది. శో అర్జునః ఫల్గుణ: పార్థః, కిరీటీ శ్యేతవాహనః 
। బీభత్సో విజయః, కృష్ణ స్పవ్యసాచీ, ధనంజయః ॥ అని అర్జునుని పేర్లు 


చ. అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం 
బులు వెలు(గించుచున్న నృపపూజ్యలు; వీరల నీకు నోర్వంగా 
నలవియె? వీరు దొల్లియు సురాసుర యుద్ధమునాండు దైత్యులన్‌ 
వెలయంగ నోర్షియున్న రణవీరులు గావుట ము న్నెబుంగవే? 287 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 981 


ప్రతిపదార్థం: కృష్ణ పార్గులు= కృష్ణార్జునులు; అలఘులు= తక్కువ కాని వాళ్ళు - అంటే గొప్పవాళ్ళు; మహా+ఆత్ములు 
= మహనీయులు; యాదవ, కౌరవ+అన్వయంబులు= యాదవ కౌరవవంశాలు; వెలుగించుచున్‌+ఉన్న= వెలిగించే; నృప, 
పూజ్యులు= పూజించదగిన రాజులు; వీరలన్‌= వీళ్లను; నీకున్‌; ఓర్వగాన్‌= ఓడించడానికి; అలవియె= సాధ్యమా?; వీరు= వీళ్లు, 
తొల్లియున్‌= పూర్వంకూడా; సుర+అసుర, యుద్దము, నాండు= దేవ దానవ యుద్ద సమయంలో; దైత్యులన్‌= రాక్షసులను; 
వెలయన్‌+కన్‌= గొప్పగా; ఓర్చి, ఉన్న= ఓడించిఉన్న; రణ, వీరులు= యుద్దవీరులు, కావుట= కావటం; మున్ను= ఇదివరకు; 
ఎణుంగవే= తెలిసికొనలేదా! 


తాత్సర్యం: కృష్ణార్జునులు గొప్పవాళ్ళు, మహాత్ములు. యాదవ కౌరవ వంశాలను వెలిగించే పూజ్య (ప్రభువులు. 
వీళ్ళను ఓడించడం నీకు సాధ్యమా. పూర్వం దేవదానవయుద్ధంలో రాక్షసులను వీళ్ళు ఓడించడం ఇదివరకు నీకు 
తెలియదా? 


వ. నీయిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళకయంబునకు€ దప్పె 
ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె; నింక 
దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. 288 


ప్రతిపదార్థం: నీ, ఇష్ట, సఖుండు+అయిన= నీకు మిక్కిలి ఇష్టమైన స్నేహితుడైన; తక్షకుండు; ఇందున్‌= ఇక్కడ; ఉండక= 
వసింపక; ముందరన= ముందుగానే; కురుక్షేత్రంబునకున్‌= కురుక్షేత్రానికి; అరిగి= వెళ్ళి; ఖాండవ, ప్రళభయంబునకున్‌= 
ఖాండవవనంలోని ప్రమాదానికి; తప్పెన్‌= దూరమయినాడు; ఖాండవంబు; అగ్నిచేతన్‌= అగ్నిచే; దగ్ధంబు+అగున్‌= కాలిపోతుంది; 
అని= అని; తొల్లి= పూర్వం; బ్రహ్మ వచనంబు= (బహ్మదేవునిమాట; కలుగుటన్‌+చేసి= ఉండటంచేత; ఇది, హుతాశనునకున్‌= 
అస్నిహోత్రుడికి; అశనంబు= ఆహారం; అయ్యెన్‌= అయింది; ఇంకన్‌= ఇంక; దీనికి= దీనికై; వగవన్‌= చింతింప; పనిలేదు; 
అనినన్‌= అని అనగా; దానిన్‌= ఆ మాటను విని; సుర, పతి= దేవతలరాజు - దేవేంద్రుడు; సుర, గణంబులతోన్‌= దేవతా 
సమూహాలతో; మరలినన్‌= తిరిగి వెళ్ళగా. 


తాత్సర్యం: 'నీ ప్రియమి(త్రుడైన తక్షకుడు ఇక్కడ లేడు. ముందుగానే కురుక్షేత్రానికి వెళ్ళి, ఈ ఖాండవ 
దహనంవలన కలిగే ప్రమాదాన్ని తప్పించుకొన్నాడు. అగ్నిచే ఖాండవం కాలిపోతుందని పూర్వమే (బ్రహ్మ చెప్పాడు. 
అందుచేత ఇది అగ్నిహోత్రునికి ఆహారమైనది. ఇక దీనికి దుఃఖింపనక్కరలేదు' అని చెప్పగా విని దేవేంద్రుడు 
దేవతాసమూహాలతో తిరిగి వెళ్ళగా. 


క. బలయుతులు మనుజసింహులు । నలిం గృష్టార్దునులు సింహనాదముల వియ 

త్తలమును దిక్కులు బధిరం । బులుగా.. జేసిరి త్రిలోకములు భయ మందన్‌. 289 
ప్రతిపదార్థం: బల, యుతులు= బలంతో కూడినవాళ్ళు; మనుజ, సింహులు= మానవశ్రేష్టులు; కృష్ణశ+ అర్జునులు= 
కృష్ణుడు, అర్జునుడు; నలిన్‌= అతిశయంగా; సింహనాదములన్‌= సింహనాదాలచేత; వియత్‌+తలమును= ఆకాశంయొక్క 
క్రిందిభాగం; దిక్కులు= అన్ని దిక్కులు; బధిరంబులు+కాన్‌= చెవిటివి అయ్యేటట్టుగా; త్రిలోకములు= మూడులోకాలు; 
భయము+అందన్‌= భయపడగా; చేసిరి= చేశారు; 
తాత్సర్యం: బలవంతులు, మానవశ్రేష్టులు అయిన కృష్ణార్ణునులు ముల్లోకాలు భయపడేటట్టుగా-ఆకాశం, దిక్కులు 
చెవిటివయ్యెటట్టుగా పెద్ద సింహనాదాలు చేశారు. 


982 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డనువాండు ఖాండవంబు వెలువడనేరక 
తక్షకుగ్భృహంబున( బరిభ్రమించుచున్నంత ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై 
యర్జునుమటువు సొచ్చిన. 290 


ప్రతిపదార్థం: అట్టి, అవసరంబునన్‌= అటువంటి సమయంలో; నముచి, అను= నముచి అనే పేరుగల; దనుజు; 
అనుజుండు= రాక్షసుడిని అనుసరించి పుట్టినవాడు; మయుండు= మయుడు; అనువా(డు; ఖాండవంబు, వెలువడన్‌, నేరక= 
ఖాండవవనంనుండి బయటకి రాలేక; తక్షకు, గృహంబునన్‌; పరిభ్రమించుచున్‌= అంతటా తిరుగుతూ; ఉన్న+అంతన్‌= 
ఉండగా; తన్నున్‌= తనను; అగ్ని= అగ్ని; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అచ్యుతుండును= శ్రీకృష్ణుడుకూడా; చంపవచ్చినన్‌= 
చంపుటకైరాగా; అతి, భీతుండు+ఐ= మిక్కిలిభయపడినవాడై; అర్జును, మణువు= అర్జ్హునునిచాటు; చొచ్చినన్‌= (ప్రవేశింపగా. 


తాత్సర్యం: అట్లాంటి సమయంలో నముచి అనే రాక్షసునితమ్ముడు, మయుడు అనేవాడు ఖాండవవనంనుండి 


బయటపడలేక తక్షకుని ఇంట్లో దిక్కుతోచక తిరుగుతూ, తనను అగ్ని చుట్టుముట్టగా, శ్రీకృష్ణుడు చంపటానికి 
ల ౧ (2) యు (ac) 
రాగా, మిక్కిలి భయపడి అర్జ్హునునిచాటు చొచ్చాడు. 


వ. శరణాగతరక్షణత । త్పరుండు ధనంజయుండు మయునిప్రాణము గాచం; 
గరుణను శరణాగతులగు । పురుషుల రక్షించునంత పుణ్యము గలదే. 291 


ప్రతిపదార్థం: శరణ+ఆగత, రక్షణ, తత్‌+పరుండు= శరణుకోరివచ్చినవాళ్ళను రక్షించటంలో మనస్సు కలవాడు; 
ధనంజయు(డు= అర్జునుడు; మయుని= మయుని; ప్రాణము= ప్రాణాన్ని; కాచెన్‌= కాపాడాడు; కరుణను= దయతో; 
శరణ+ఆగతులు+అగు= శరణుకోరి వచ్చిన వాళ్ళయిన; పురుషులన్‌= పురుషులను; రక్షించు, అంత= రక్షించేంతటి; 
పుణ్యము, కలదే= వేరే ఉన్నదా? (లేదని భావం). 


తాత్సర్యం: శరణుకోరివచ్చినవాళ్ళను రక్షించటంలో మనస్సు కల అర్జునుడు మయుని ప్రాణాలు కాపాడాడు. 
శరణుకోరినవాళ్ళను దయతో రక్షించటంవంటిపుణ్యం ఇంకొకటి కలదా! (లేదని భావం) 


విశేషం: అలంకారం - అర్జాంతరన్యాసం. నానారుచిరార్థసూక్తినిధి అయిన నన్నయ కవితలో శరణాగతరక్షణ మహాపుణ్యకార్య' 
మని ప్రవచించిన ఈ సూక్తి ఒక మేలిమిరత్నం. 
తే. మయుండు నశ్వసేనుండును మందపాల । సుతులు నలువురు శార్‌జ్ఞకు లతులదావ 

దాహభీతి కయ్యార్వురు€ దప్పి రన్య । జీవులెల్ల నం దపగతజీవు లైరి. 292 
ప్రతిపదార్థం: మయుడున్‌, అశ్వసేనుండును; మందపాల, సుతులు= మందపాలునియొక్క కుమారులు; శార్‌జ్ఞకులు= 
శార్‌జ్లకులు, నలువురు= నలుగురు; ఆ+ఆర్వురు= ఆ ఆరుగురు; అతుల, దావ, భీతికిన్‌= సాటిలేని కార్చిచ్చువలన కలిగే 
భయానికి; తప్పిరి= తప్పించుకొన్నారు; అన్య, బీవులు+ఎల్లన్‌= తక్కిన ప్రాణులన్నీ; అందున్‌= ఆ అగ్నిలో; అపగత, జీవులు+ఐరి= 
ప్రాణాలు కోల్పోయారు. 
తాత్పర్యం: మయుడు, అశ్వసేనుడు, మందపాలుని కుమారులు శార్‌జ్లకు లనేవాళ్ళు నలుగురు - మొత్తం 
ఆరుమంది ఆ దావాగ్నినుండి తప్పించుకొన్నారు. తక్కిన ప్రాణులన్నీ ఆ దావాన్నిలో మరణించాయి. 


ఆదిపర్వము - అష్టనూశ్వాసనము 983 
మందపాలోఖ్యానము (సం. 1-220-1) 
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 293 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; జనమేజయుండు; వైశంపాయనునకున్‌; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని జనమేజయుండు వైశంపాయనునితో ఇట్లా అన్నాడు. 


క. మయభుజగమోక్షణము ని । ర్థయముగ నెటి(గితి, నెబుంగ నా కర్థిత్వం 

బయినది నలుగురు శార్‌జ్ఞకు | లయు మోక్షణ మెట్లు నిర్మలజ్ఞాననిధీ! 294 
ప్రతిపదార్థం: నిర్మల, జ్ఞాన, నిధీ= అచ్చపు జ్ఞానానికి స్థానమైనవాడా! ఓ వైశంపాయనమహర్షీ, మయ, భుజగ, మోక్షణము= 
మయునియొక్క, పామైన అశ్వసేనునియొక్క విముక్తి - అంటే మయుడు, అశ్వసేనుడు ఆ దావాగ్నినుండి తప్పించుకొని 
బయటపడిన విధం; నిర్లయముగన్‌= నిశ్చయంగా అంటే పూర్తిగా; ఎజింగితిన్‌= తెలిసికొన్నాను; నలుగురు; శార్‌జ్ఞకులయు, 


మోక్షణము= నలుగురు శార్‌జ్లకులు తప్పించుకోవటం; ఎట్టు ఏ విధంగా జరిగిందో; నాకున్‌= నాకు ; ఎటుంగన్‌= 
తెలిసికోవటానికి; అర్థిత్వంబు+అయినది= కోరిక కలిగింది. 


తాత్సర్యం: నిర్మల జ్ఞానానికి నిధివంటి ఓ వైశంపాయనమహర్ష! మయుడు, అశ్వ సేనుడు ఆ దావాగ్నినుండి 
తప్పించుకొన్నవిధం పూర్తిగా తెలుసుకొన్నాను. మందపాలుడి కుమారులైన నలుగురు శార్‌బ్లకు లెట్లా తప్పించుకొన్నారో 
తెలిసికొనాలనే కోరిక కలిగింది. 


వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 295 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌= అని అడుగగా; జనమేజయునకున్‌= జనమేజయమహారాజుకు; వైశంపాయనుండు= 
వైశంపాయనమహార్షి; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని అడుగగా వైశంపాయనుడు జనమేజయునితో ఈ విధంగా అన్నాడు. 


క. జనపాల! మందపాలుం । డనుమునిముఖ్యుండు దొల్లి యత్యుగ్రతపం 

బొనరించె బ్రహ్మచర్యం । బున దివ్యసహస్రవర్షములు నైష్టికు. డై. 296 
ప్రతిపదార్థం: జనపాల= జనులను పాలించేవాడా! ఓ జనమేజయమహారాజా!; తొల్లి= పూర్వం; మందపాలుండు; అను; 
ముని; ముఖ్యుండు= ప్రసిద్దుడైన ముని; (బహ్మచర్యంబునన్‌= (బ్రహ్మచర్య(వ్రతాన్ని అవలంబిస్తూ; దివ్య, సహస్ర, వర్షములు= 
వెయ్యి దేవతాసంవత్సరాలు; నైస్టికుండు+ఐ= నిష్టకలవాడై - అంటే స్థిరమైన బుద్ది కలవాడై; అతి+ఉగ్ర, తపంబున్‌= మిక్కిలి 
భయంకరమైన తపస్సును; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! పూర్వం మందపాలుడనే మహాముని (బహ్మచర్య(వ్రతాన్ని అవలంబించి 
వెయ్యిదేవతాసంవత్సరాలు నిష్టతో భయంకరమైనతపస్సు చేశాడు. 


984 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అమ్ముని యోగాభ్యాసవ । శమ్మున దేహంబు విడిచి చని పుణ్యు లలో 

కమ్ములు సొర గానక వడి(। ద్రిమ్మరి దేవతల. గాంచి ధృతి ని ట్లనియెన్‌. 297 
ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ మందపాలమహాముని; యోగ+అభ్యాస, వశమ్మునన్‌= యోగాభ్యాసంచేత; దేహంబు= శరీరం; 
విడిచి= వదలి; చని= వెళ్లి; పుణ్యుల, లోకమ్ములు= పుణ్యం చేసికొన్నవాళ్ళు ఉండే లోకాలు - దివ్యలోకాలు; చొరన్‌+కానక= 
ప్రవేశించలేక; వడిన్‌= వేగమే; త్రిమ్మరి= వెనుదిరిగి; దేవతలన్‌= దేవతలను; కాంచి= చూచి; ధృతిన్‌= ధైర్యంతో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: ఆ మందపాలమహాముని యోగాభ్యాసంచేత శరీరం విడిచి, పుణ్యలోకాలను (ప్రవేశించలేక, వెంటనే 
వెనుదిరిగి దేవతలతో ధైర్యంగా ఇట్లా అన్నాడు. 


వ. 'నాకు( బుణ్యలోకంబులు లేకుండ నే నేమి దుషుతంబు సేసితి” ననిన నమ్మునీంద్రునకు దేవత లి ట్లనిరి. 298 


ప్రతిపదార్థం: నాకున్‌; పుణ్య, లోకంబులు; లేకుండన్‌= లేకుండుటకు; ఏను= నేను; ఏమి; దుష్కృతంబు చేసితిన్‌= పాపం 
చేసితిని; అనినన్‌= అని అనగా; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మునీశ్వరునికి; దేవతలు, ఇట్టు+అనిరి. 


తాత్పర్యం: “నాకు పుణ్యలోకాలు లేకుండా పోవటానికి నే నేమి పాపం చేశాను?” అని అనగా ఆ మునిశ్రేష్టునితో 
దేవతలు ఇట్టా అన్నారు. 


క. ఎంతతపం బొనరించియు | సంతానము లేనివారు సద్గతి. బొందం 
గాంతురె? నీతప మేటికి । సంతానమువడయు మరిగి సన్మునినాథా! 299 
ప్రతిపదార్థం: సత్‌+ముని, నాథా!= పూజింపదగిన మునిశ్రేష్టా!; ఎంత= ఎంతగా; తపంబు= తపస్సు; ఒనరించియు= చేసినా; 


సంతానము; లేని; వారు; సత్‌+గతిన్‌= మోక్షాన్ని; పొందన్‌+కాంతురె= పొందగలరా?; నీ, తపము= నీ తపస్సు; ఏటికి= 
ఎందుకు; అరిగి= వెళ్ళి; సంతానము= సంతానాన్ని; పడయుము= పొందుము. 


తాత్సర్యం: పూజింప తగిన ఓ మునీశ్వరా! ఎంత తపస్సు చేసినా సంతానం లేనివాళ్ళు మోక్షాన్ని పొందకలరా? 
ని తపస్సెందుకు? వెళ్ళి సంతానం పొందుము. 


వ. అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకు. దిరిగివచ్చి 'నాకుం జెచ్చెరం బెక్కండ్రుపుత్తుల నెవ్విధంబునం 
బడయనగునో' యని చింతించి, పక్షులయందు వేగంబ యపత్యంబు పెద్ద యగుటం జూచి, తానును శార్‌జుకుండై, 
జరిత యను లావుక పెంటియందు రమియించి, దానివలన జరితారి సారిసృక్కస్తంబమిత్ర ద్రోణు లనువారల 
నలువుర6 గొడుకుల( బరమబ్రహ్మవిదులం బడసి, వారల ఖాండవవనంబునం బెట్టి, తనపూర్వభార్యయైన 
లపితయుం దానును విహరించుచు నొక్కనాండు ఖాందవదహనోద్యతుండై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని, 


యగ్నిసూక్తంబుల స్తుతియించి యి ట్లనియె. 300 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని, మందపాలుండు, మర్త్య, లోకంబునకున్‌= మానవలోకానికి; తిరిగివచ్చి, నాకున్‌, 
చెరన్‌+చెరన్‌= వేగమే; పెక్కండ్రు= పలువురు; పుత్రులన్‌= కుమారులను; ఏ, విధంబునన్‌; పడయన్‌= పొందటానికి; అగునో= 
సాధ్యపడునో; అని= అంటూ; చింతించి = ఆలోచించి; పక్షుల, అందు= పక్షులలో, వేగంబు+అ= త్వరగా, అపత్యంబు= 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 985 


సంతానం; పెద్ద, అగుటన్‌= ఎక్కువకావటాన్ని; చూచి= గ్రహించి; తానును; శార్‌జ్ఞకుండు+ఐ= శార్‌జ్లకపక్షి (లావుకపక్షి) 
రూపం దాల్ఫినవాడై; జరిత, అను; లావుక, పెంటియందున్‌= ఆడు లావుక పక్షియందు; రమియించి= సంభోగించి; 
దానివలనన్‌= జరితారి, సారిసృక్క, స్తంబమి(త్ర, ద్రోణులు; అనువారలన్‌= అనే వాళ్ళను, నలువురన్‌= నలుగురిని; కొడుకులన్‌= 
కొడుకులను; పరమ, బ్రహ్మ, విదులన్‌= గొప్ప బ్రహ్మజ్ఞానం కలవాళ్ళను; పడసి= పొంది; వారలన్‌= వాళ్ళను; ఖాండవంబునన్‌= 
ఖాండవవనంలో; పెట్టి= ఉంచి; తన, పూర్వ, భార్య+ఐన= తన మొదటి భార్య అయిన; లపితయున్‌= లపితయూ, తానును= 
తానూ; విహరించుచున్‌= విహరించుచు; ఒక్కనాండు; ఖాండవ, దహన+ఉద్యతుండు+ఐ= ఖాండవవనాన్ని కాల్చటానికి 
పూనుకొన్నవాడై; వచ్చుచున్‌+ఉన్న= వస్తూ ఉండే; అగ్నిభట్టారకున్‌= అగ్నిహోత్రుడిని; కని=చూచి; అగ్ని, సూక్తంబులన్‌= అగ్నిని 
స్తుతించే వేదమంత్రాలతో; స్తుతియించి= స్తోత్రంచేసి-కొనియాడి; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: దేవతలు ఆ విధంగా చెప్పగా విని, మందపాలుడు మానవలోకానికి తిరిగివచ్చాడు. త్వరగా తాను 
పుత్రులను పొందటం ఏ విధంగా సాధ్యమౌతుందో నంటూ ఆలోచించాడు. పక్షులలో సంతానం చాలా ఎక్కువ 
కావటం చూచి, మగలావుకపక్షిరూపం తాల్పాడు. ఆడులావుకపక్షి అయిన జరితతో సంభోగించాడు. జరితారి, 
సారిసృక్క, స్తంబమి(త్ర, |ద్రోణు లనే నలుగురు కొడుకులను - గొప్ప బ్రహ్మజ్ఞానంకలవాళ్ళను కన్నాడు. వాళ్ళను 
ఖాండవవనంలో ఉంచి తాను మొదటి భార్య అయిన లపితతో కలిసి విహరిస్తూ ఒక రోజు ఖాండవవనాన్ని కాల్చే 
ప్రయత్నంతో వస్తున్న అగ్నిహోత్రుడిని చూచి, అన్నిసూక్తాలతో ఆయనను స్తోత్రం చేసి ఇట్లా అన్నాడు. 


విశేషం: కథాప్రసన్నతను దృష్టిలో ఉంచుకొని నన్నయ ఇక్కడ మూలంలోని అగ్నిస్తోత్రాత్మకాలైన శ్లోకాలను అనువదించక 
వదిలాడు. 


క నీ వఖిల ధర్మమూర్తివి; । నావీర్యప్రభవు లయిన నలువురుసుతులన్‌ 

లావుకలం గరుణ గావుము । పావక! భువనోపకారపర్యాస్తమతీ! 301 
ప్రతిపదార్థం: భువన+ఉపకార= లోకానికి ఉపకారం చేయటంలో; పర్యాప్తమతీ!= శక్తిమంతమైన మనస్సుకలవాడా!; పావక!= 
ఓ అన్నిహోత్రా!; నీవు, అఖిల, ధర్మ మూర్తివి= సర్వధర్మస్వరూపుడవు; నా, వీర్య, 'ప్రభవులు+అయిన= నా వీర్యం నుండి పుట్టిన 


వాళ్ళయిన; నలువురు, సుతులన్‌= నలుగురు కుమారులను; లావుకలన్‌= లావుక పిట్టలను; కరుణన్‌= దయతో; కావుము= 
కాపాడుము. 


తాత్పర్యం: లోకానికి ఉపకారం చేయటంలో శక్తిమంతమైన మనస్సు గలవాడా! ఓ అన్నిహోత్రా! నీవు పరిపూర్ణ 
ధర్మమూర్తివి. నా వీర్యంనుండి పుట్టిన నలుగురు కుమారులు లావుకపిట్టలను దయతో రక్షింపుము. 


వ. అనిన నమ్మందపాలుప్రార్థనంజేసి యానలువురు శార్‌జ్ఞకులను నగ్నిదేవుండు రక్షించువా. డయ్యె; నంత నిట 
302 
ప్రతిపదార్దం:; అనినన్‌= అని అనగా; ఆ+మందపాలు= ఆ మందపాలునియొక్క; ప్రార్దనన్‌, చేసి= ప్రార్హనవల్ల; ఆ 
ఇ థ యథ ౧ 


నలువురు శార్‌జ్లకులను= నలుగురు కుమారులైన శార్‌జ్ఞకుల్ని; అగ్నిదేవుండు= అగ్నిదేవుడు; రక్షించువాండు= కాపాడగల్షినవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; అంతన్‌= అంతలో. 


986 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనగా, ఆ మందపాలుని ప్రార్థనవలన ఆ నలుగురు శార్‌జ్లకులను అగ్నిదేవుడు రక్షించాడు. ఇక 
ఇక్కడ. 


క. తనయుల నజాతపక్షుల । ననలశిఖాభీతిచంచలాత్ముల నటయుం 

జననేరనిబాలకులను । జననియు వీక్షించి శోకసంతాపిత యై. 303 
ప్రతిపదార్థం: అజాత, పక్షులన్‌= మొలవని రెక్కలు కలవాళ్ళను; అనల, శిఖా, భీతి, చంచల+ఆత్ములన్‌= అగ్నిజ్వాలలవలన 
కలిగే భయంవలన కంపించే హృదయాలు కలవాళ్ళను; ఎటయున్‌= ఎక్కడికీ; చననేరని= వెళ్ళలేని; బాలకులను= చిన్నపిల్లలను; 


తనయులన్‌= కుమారులను; జననియు= తల్లికూడా; వీక్షించి= చూచి; శోక, సంతాపిత+ఐ= దుఃఖంచేత మిక్కిలితాపం 
పొందినదై. 


తాత్పర్యం: రెక్కలు మొలవనివాళ్ళు, నిప్తుమంటలు చూచి భయంచేత చలించే మనస్సు కలవాళ్ళు, ఎక్కడికీ వెళ్ళ 
లేనివాళ్ళు, పసివాళ్ళు అయిన కుమారులను చూచి తల్లికూడా మిక్కిలి దుఃఖించింది. 


క. వీరల( దోడ్కొనిపోవ6గ । నేరను బాలకులం బెట్టి నర్భయబుద్దిన్‌ 
వీరలతండ్రిక్రియం జన । నేరను; విధికృతము గడవనేర6గ లావే. 304 
ప్రతిపదార్థం: వీరలన్‌= వీళ్లను; తోడ్కొని= వెంటపెట్టుకొని; పోవంగన్‌, నేరను= పోలేను; వీరల, తండ్రి, క్రియన్‌= 


వీళ్ళతండ్రివలె; బాలకులన్‌= పసివాళ్లను; పెట్టి= ఇక్కడే వదలిపెట్టి; నియ, బుద్దిన్‌= దయలేని మనస్సుతో; చన నేరను= 
వెళ్ళలేను; విధికృతము= బ్రహ్మచే చేయబడింది; కడవనేరంగన్‌= దాట కలగటం; లావే= అశక్యమేకదా! 


తాత్సర్యం: వీళ్ళను వెంటబెట్టుకొని పోలేను. వీళ్ళతం(డ్రివలె దయమాలి ఇక్కడే విడిచిపోలేను. విధికృతం 
తప్పించుకోవటం ఎవరికి సాధ్యం? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'విధికృతము గడవనేరంగ లావే” - నన్నయ నానారుచిరార్థసూక్తులలో ఇది ఒకటి. 


చ. ఇది ప్రకయాగ్నివోలె దెసలెల్లను గప్ప(గ విస్సులింగముల్‌ 
వదలక వాయుసారధిజవంబున( దా నిట వచ్చె నేమి సే 
యుదు సుతులార! యీబిలము నొయ్యన పోయి చొరుండు దీని గ 
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాశకుండ(గన్‌. 305 


ప్రతిపదార్థం: సుతులార!= కుమారులారా!; ఇది, ప్రళయ+అగ్ని, పోలెన్‌= ప్రళయకాలంలోని అగ్నివలె; విస్సులింగముల్‌= 
నిప్తుకణాలు; వదలక= విడువక; దెసలు+ఎల్లను= దిక్కులన్నింటా; కప్పంగన్‌= కప్పివేయగా; వాయు, సారథి= గాలిని సారథిగా 
కలవాడు - అగ్నిదేవుడు; జవంబునన్‌= వేగంగా; తాన్‌= తాను; ఇట= ఇటువైపు; వచ్చెన్‌; ఏమి; చేయుదున్‌; ఈ, బిలమున్‌= 
-ఈ రంధ్రాన్ని; ఒయ్యనన్‌= చక్కగా; పోయి, చొరుండు+అ= (ప్రవేశించండి; భీమ, శిఖా+ఆవళి= భయంకరాలైన మంటల 
సమూహాలు; తాంకకుండంగన్‌= తగలకుండా; ఘన, పాంసు, జాలములు= గొప్ప దుమ్ముకణాల సమూహాలచే - అంటే పెద్ద 
దుమ్ముచేత; దీనిన్‌= ఈ రంధ్రాన్ని; కప్పెదన్‌= కప్పివేస్తాను. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 987 


తాత్పర్యం: పుత్రులారా! ప్రళయాగ్నివలె నిప్పుకణాలు దిక్కులన్నింటినీ కప్పుగా అగ్నిదేవుడు వేగంగా ఇటువైపు 
వచ్చాడు. ఏం చేయాలి? తిన్నగా మీరు ఈ బొరియలో (ప్రవేశించండి. భయంకరాలైన మంటలు తాకకుండా పెద్ద 
దుమ్ముతో నేను ఈ బొరియను కప్పేస్తాను. 


చ. కొడుకుల బ్రహ్మవిత్తముల. గోరినయట్టుల వీరి నల్వురం 
బడసితి; నిమ్మహాత్ముల నపాయము నొందకయుండ( బెంచుచున్‌ 
నడపుమటంచు నన్ను మునినాథుండు మీజనకుండు పంచి యి 
ప్పుడ యెటయేనిం బోయె హుతభుక్‌ప్రకయంబు దలంప కక్కటా! 306 


ప్రతిపదార్థం: ముని, నాథుండు= మునీంద్రుడైన మందపాలుడు; మీ, జనకుండు= మీ తండ్రి; కోరిన, అట్టులు+అ= 
కోరుకొన్నట్లే; (బ్రహ్మవిత్తములన్‌= (బ్రహ్మజ్ఞానం కలవాళ్ళలో (శ్రేష్ణులను; కొడుకులన్‌; వీరి= వీళ్లు నల్వురన్‌= నలుగురిని; 
పడసితిన్‌= పొందాను; ఈ+మహాత్ములన్‌= ఈ మహనీయుల్ని; అపాయము; ఒందక, ఉండన్‌= పొందకుండా; పెంచుచున్‌= 
పెంచుతూ; నడపుము= (ప్రవర్తిల్చుము; అటంచున్‌= అంటూ; నన్నున్‌= నన్ను; పంచి= ఆజ్ఞాపించి; హుత్‌భుక్‌+(ప్రళయంబు= 
అగ్ని ప్రమాదాన్ని; తలంపక= ఆలోచించక; అక్కటా;= అయ్యో!; ఇప్పుడు+అ= ఇప్పుడే - అంటే ఈ ్రమాదపరిస్థితులేర్పడిన 
సమయంలోనే; ఎట, ఏనిన్‌= ఎక్కడికో; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మునీశ్వరుడైన మీ తండ్రి కోరుకొన్నట్టు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళను నలుగురుకొడుకులను కన్నాను. 
“ఈ మహాత్ములకు అపాయం కలగకుండా పెంచు' అని నన్నాజ్ఞాపించి, అన్నిప్రమాదాన్ని తలపక, ఈ ప్రమాదపరిస్థితు 

Sy యఖ 
లేర్పడినప్పుడే ఎక్కడికో వెళ్ళాడు. 


వ. అని దుఖిత యై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యి ట్లనియె. 307 


ప్రతిపదార్థం: అని= అంటూ; దుఃఖిత+ఐ= దుఃఖించినదిదైై; ఉన్న= ఉన్నట్టి; తల్లిం+చూచి= తల్లిని చూచి; 
అ(గతనయుండు+ఐన= పెద్ద కొడుకైన జరితారి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని దుఃఖించే తల్లిని చూచి పెద్దకొడుకైన జరితారి ఇట్టా అన్నాడు. 
౧? యు యా oe 
తే. బిలము సొచ్చితిమేని నం దెలుక చంపు; । నింద యుండితిమేనిం దా నేర్చు నగ్ని 
యెలుకచే( జచ్చుకంటె నీజ్వలన శిఖలం । గ్రాంగి పుణ్యలోకంబుల( గాంతు మేము. 308 
ప్రతిపదార్థం: బిలము= రంధ్రం; చొచ్చితిమి+ఏనిన్‌= (ప్రవేశిస్తే; అందున్‌= అందులో; ఎలుక; చంపున్‌= చంపుతుంది; 
ఇందు+అ= ఇక్కడే; ఉండితిమి+ఏనిన్‌= ఉంటిమా; అగ్ని; తాన్‌= తాను; ఏర్చున్‌= కాలుస్తాడు; ఎలుకచేన్‌= ఎలుకచేత; 


చచ్చుకంటెన్‌= చావటంకంటె; ఏము= మేము; ఈ, జ్వలన, శిఖలన్‌= ఈ అగ్నిహోత్రునిమంటలలో; (క్రాగి= మాడి; 
పుణ్యలోకంబులన్‌= పుణ్యలోకాలను; కాంతుము= పొందుతాము. 


తాత్సర్యం: కలుగులోకి దూరితిమా అందులో ఎలుక మమ్మల్ని చంపేస్తుంది. ఇక్కడే ఉన్నామా అగ్నిదేవుడు 
కాలుస్తాడు. ఎలుకచేత చావటంకంటె అన్నిజ్యాలలోపడి మాడి పుణ్యలోకాలకు పోవటం మాకు మేలు. 


988 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మలియు మాంసపిండంబుల మయియున్న మాకు బిలప్రవేశంబున మూషకభయంబు నియతం బింద యుండిన 

నగ్నిభయంబు సంశయితం బె ట్లనిన. 309 
ప్రతిపదార్థం: మతియున్‌= ఇంకా; మాంస, పిండంబులము= మాంసపు ముద్దలం; అయి= అయి; ఉన్న=ఉండే; మాకున్‌, 
బిల, (ప్రవేశంబునన్‌= రం(ధ్రప్రవేశంలో; మూషక, భయంబు= ఎలుకవలనిభయం; నియతంబు= తప్పనిది; ఇందు+అ= 
ఇక్కడే; ఉండినన్‌= ఉంటే; అగ్ని, భయంబు= నిప్పులవలనిభయం; సంశయితంబు= అనుమానింపదగింది; ఎట్టు+అనినన్‌= 
ఏ విధంగా అంటే. 
తాత్సర్యం: అంతేకాక మేము మాంసపుముద్దలమై ఉన్నందున నేల బొరియలో (ప్రవేశిస్తే ఎలుకవలన (ప్రమాదం 
తప్పుదు. ఇక్కడే ఉంటే అగ్నిభయం అనుమానాస్పదం. ఎట్టా అంటే. 

C3 


క. జ్వలనంబు వాయువశమున( । దొల(గుడు జీవనము మాకు దొరకొను(; గృభ్ధం 

బుల సంశయయుతకార్యం । బులు గర్తవ్యములు; నియతములు వర్హ్వమ్ముల్‌. 310 
ప్రతిపదార్థం: జ్వలనంబు= మంట; వాయు, వశమునన్‌= గాలికి లొంగటంవలన; తొలంగుడు= తొలగిపోతే; మాకున్‌; 
జీవనము= (బ్రతుకు; దొరకొనున్‌= కలుగుతుంది; కృచ్చంబుల= బాధలలో; సంశయ, యుత, కార్యంబులు= అనుమానంతో 
కూడుకొన్న పనులు - అంటే బాధ కలిగితే కలుగవచ్చు లేకుంటే తప్పిపోవచ్చు అనే పనులు; కర్తవ్యములు= చేయదగినవి; 
నియతములు= తప్పనివి - అంటే బాధ తప్పక కలుగుతుంది అని తోచేపనులు ; వర్ష్యమ్ముల్‌= విడువదగినవి. 
తాత్సర్యం: మంట గాలివశాన తొలగిపోతే మేము బ్రతుకుతాము. కష్టసమయాలలో బాధ కలిగితే కలుగవచ్చు 
లేకుంటే తప్పిపోవచ్చు అని అనిపించే పనులు చేయతగినవి. బాధ తప్పదు అని అనిపించే పనులు విడువదగినవి. 


విశేషం: కష్టసమయాలలో కరదీపికవలె మానవునికి ఉపయోగించే ఈ సూక్తి నానారుచిరార్థసూక్తినిధి అయిన నన్నయ 
కవితలో ఒక మేలిమి రత్నం. 


వ. “కావున నీవు మెచ్చినచోటికి. బోవనోపము; మావలని మోహంబు విడిచి యరుగు; మేము దహనక్షేశంబునం 
బొందినను నీవు జీవించి పుత్తులం బడయనోపుదువు; నీపుణ్యవశంబున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు 
మాయొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు' వని కొడుకు లెల్ల మైక్కినం జూచి, జరితయు బాష్పపూరితనయన యై 
యాసన్నతరుగుల్మగహనదహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి, ప్రాణభయంబున గగనంబున 
కెగసి చనె నంత. 311 


ప్రతిపదార్థం: కావునన్‌; నీవు, మెచ్చిన= నీ కిష్టమైన; చోటికిన్‌= ప్రదేశానికి, బిలంలోకి; పోవన్‌+ఓపము= పోలేము; మావలని; 
మోహంబు, విడిచి= మా మీద మమకారం వదలి; అరుగుము= వెళ్ళుము; ఏము= మేము; దహనక్రేశంబునన్‌= కాలుట అనే 
కష్టంలో; పొందినను= మేము కాలిపోయినా; నీవు, జీవించి, పుత్రులన్‌; పడయన్‌+ఓపుదువు= పొందగలుగుతావు; నీ, పుణ్య, 
వశంబునన్‌= నీ పుణ్యంకారణంగా; మాకున్‌= మాకు; అగ్నిభయంబు= అగ్నివలన భయం; తొలంగెన్‌+ఏని= తొలగిపోతే; 
నీవు, మా, ఒద్దకున్‌, వచ్చి; ఎప్పటి, అట్టు+అ= ఎప్పటివలె; రక్షింతువు= కాపాడుతావు; అని= అని; కొడుకులు+ఎల్లన్‌= 
కుమారులందరు; (మొక్కినన్‌= నమస్కరింపగా; చూచి, జరితయు=.జరిత; బాష్ప, పూరిత, నయన+ఐ= కన్నీటిచే నిండిన 
కన్నులు గలదై; ఆసన్న, తరు, గుల్మ గహన, దహన, మహా+ఉత్సాహుండు+అయి= దగ్గరగా ఉన్న చెట్లను, పొదలను, 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 989 


అడవులను దహించటంలో మిక్కిలి ఉత్సాహం కలవాడై; వచ్చు; హవ్య, వాహనున్‌= అగ్నిహో(త్రుడిని; చూచి, 
ప్రాణభయంబునన్‌=ప్రాణభీతితో; గగనంబునకున్‌= ఆకాశానికి; ఎగసి= ఎగిరి; చనెన్‌= వెళ్ళింది; అంతన్‌= అంతట. 


తాత్సర్యం: “అందువలన మేము నీవు చెప్పినట్టు బిలంలోకి వెళ్ళం. నీవు మా మీద మమకారాన్ని వదలి వెళ్ళు. 
మేము కాలిపోయినా నీవు జీవించి ఉంటే మళ్ళీ పుత్రులను పొందగలవు. ని పుణ్యంవలన మాకు అగ్నిభయం 
తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి ఎప్పటిలాగా రక్షిస్తావు అని కొడుకులంతా మొక్కగా, వాళ్ళను చూచి జరిత 
కన్నీరు నిండిన కన్నులు కలదై, ప్రక్కనున్న చెట్లను, పొదలను, అడవులను దహించటానికి ఉత్సాహంతో వస్తున్న 
అన్నిహోత్రుడిని చూచి ప్రాణభయంతో ఆకాశానికి ఎగిరింది. 


క. నలుగురు నాలుగు వేద । మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములు వోలెన్‌ 
వెలయంగ సంస్తుతించుచు । నలఘులు మా కభయ మభయ మని రయ్యనలున్‌. 312 


ప్రతిపదార్థం: అలఘులు= తక్కువవారు కానివాళ్ళు - అంటే గొప్పవాళ్ళు; నలుగురు; నాలుగువేదమ్ముల= నాలుగువేదాల; 
మంత్రములు= మంత్రాలు; ఒప్పన్‌= బాగుగా; (బ్రహ్మ, ముఖములు, పోలెన్‌= (బ్రహ్మదేవునియొక్క నాలుగు ముఖాలవలె; 
వెలయంగన్‌= (ప్రకాశించగా; సంస్తుతించుచున్‌= గొప్పగా స్తోత్రం చేస్తూ; ఆ+అనలున్‌= ఆ అగ్నిదేవుడిని; మాకున్‌, అభయము, 
అభయము; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: మహాత్ములైన శార్‌జ్లకులు నలుగురూ (బ్రహ్మదేవుని నాలుగు ముఖాలవలె నాలుగు వేదమం(త్రాలతో 
గొప్పగా స్తోత్రం చేస్తూ మాకు అభయం ఇమ్మని అగ్నిహోత్రుడిని ప్రార్థించారు. 


విశేషం: అలం: ఉపమ. 'ఆదరాత్‌ ద్విరుక్తి, అనాదరాత్‌ ద్విరుక్తిః అన్నట్టు ఒక పదాన్ని ఒకటికి రెండుమార్జ్చుగా పలికినప్పుడు 
అది అప్పటి పరిస్థితి యొక్క తీవ్రతను ధ్వనింపజేస్తుంది. అందులోనూ అది స్తోత్రించే సందర్భం. అప్పటి ఆద్రుతగతిని 
పహ్రస్వాక్షరాలు సన్నివేశం సముచితంగా అక్షరరమ్యతను కథాగమనాన్ని సమన్వయింపజేశాయి. 


వ. అగ్నిదేవుం డప్పడు మందపాలుప్రార్థనం దలంచి యన్నలువురు శార్‌జ్ఞకులు నున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన 
జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకులయొద్దకు వచ్చి సుఖం బుండె; నంత నక్కడ మందపాలుండు 
పురందరువనంబు దహనుచేత దగ్ధం బగుట యెణింగి, యం దున్న జరితను బుత్తులం దలంచి యతిదుఃఖితుం 
డయి లపిత కిట్లనియె. 313 


ప్రతిపదార్థం: అగ్నిదేవుండు; అప్పుడు = ఆ సందర్భంలో; మందపాలు= మందపాలుని; (ప్రార్థనన్‌; తలంచి= జ్ఞప్తికి 
తెచ్చుకొని; ఆ+నలువురు= ఆ నలుగురు పుత్రులు; శార్‌జ్ఞకులు= శార్‌జ్ఞకులు; ఉన్న= ఉండే; వృక్షంబున్‌= చెట్టును; 
భక్షింపక= తినక; పరిహరించినన్‌= వదలివేయగా; జరితయు= జరిత; దానిన్‌= తనకొడుకులను అగ్ని భక్షింపక వదలివేయటం; 
చూచి= కనుగొని; సంతసిల్లి= సంతోషించి; కొడుకుల= కుమారుల; ఒద్దకున్‌= దగ్గరకు; వచ్చి; సుఖంబు+ఉండెన్‌= సుఖంగా 
ఉండింది; అంతన్‌= అప్పుడు; అక్కడ; మందపాలుండు; పురందరు, వనంబు= దేవేంద్రునియొక్కతోట ఖాండవం; దహనుచేత= 
అగ్నిదేవునిచేత; దగ్ధంబు= కాలిపోయింది; అగుట; ఎజీంగి= తెలిసికొని; అందున్‌+ఉన్న= ఆ ఖాండవవనంలో ఉన్న; 
జరితను= జరితను; పుత్రులన్‌= కుమారుల్ని; తలంచి= తలచుకొని; అతి, దుఃఖితుండు, అయి= మిక్కిలి దుఃఖం 
పొందినవాడై; లపితకున్‌= లపితకు (తో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


990 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అగ్నిదేవుడు మందపాలుని ప్రార్థనను గుర్తు తెచ్చుకొని ఆ నలుగురు శార్‌జ్లకులున్న చెట్టును భక్షించకుండా 
వదలివేయగా, జరిత దానిని చూచి సంతోషపడి, కొడుకుల దగ్గరకు వచ్చి సుఖంగా ఉన్నది. అప్తుడు మందపాలుడు 
దేవేంద్రునివనం ఖాండవం అగ్నిదేవునిచేత కాల్చబడినట్లు తెలిసికొని, దానిలో ఉన్న తనభార్యాపుత్రులను తలచి 
మిక్కిలి దుఃఖించి, తన మొదటిభార్య అయిన లపితతో ఇట్లా అన్నాడు. 


క, తరుణుల నజాతపక్షులం । జరణంబులు లేనివారి శార్‌జ్లేయుల న 
ల్వుర నొక్కతె యెట దోడ్మొని । యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్‌. 314 


ప్రతిపదార్థం: తరుణులన్‌= చిన్నవారిని; అజాత, పక్షులన్‌= పుట్టని రెక్కలు కలవారిని-రెక్కలు రానివాళ్లను; చరణంబులు= 
కాళ్ళు; లేని, వారిన్‌; శార్‌జ్లేయుల= శార్‌జ్లేయులైన; నల్వురన్‌= నలుగురు కుమారుల్ని; జరిత, ఒక్కతె; ఆపద, కడవన్‌ 
(ఆపద) విపత్తు దాటునట్టు; ఎట= ఎక్కడికి; తోడ్కొని= వెంటతీసికొని; అరుగన్‌+కాన్‌= వెళ్ళటానికి; నేర్చున్‌= ఓపును. 


తాత్సర్యం: చిన్నవాళ్ళు, రెక్కలు రానివాళ్ళు, కాళ్ళు రానివాళ్ళు అయిన శారజ్లేయులు నలుగురిని జరిత ఒక్కతే 
ఆపద గడచేటట్టు ఎక్కడి తీసికొని వెళ్ళగలదు? 


క. మటిచునొకొ! మజవకుండియు । నెబుగక యుండునొకొ! యనలు. దెటిగియు నెడ నే 
మటునొకొ! పుత్తులం గావక । గులుకొని; నమ్మంగ నగునె క్రూరాత్మకులన్‌. 315 


ప్రతిపదార్థం: అనలుండు= అగ్నిహోత్రుడు; మజచున్‌+ఒకొ= నా ప్రార్థనను మజచిపోవునో ఏమో; మజవకుండియున్‌= 
మరవకపోతే; ఎజుంగక(తెలియక); ఉండున్‌+ఒకొ= వీరు నా పుత్రులు, శార్‌జ్ఞకులని తెలిసికొనలేకపోవునేమో!; ఎజిం౧ియున్‌= 
తెలిసికొనికూడా; ఎడన్‌= సమయం వచ్చినపుడు; గుటుకొని= యత్నించి; పుత్రులన్‌= కుమారుర్ని; కావక= రక్షించక; 
ఏమణున్‌+ఒకొ= మోసంచేయునేమో; క్రూర+ఆత్ములకున్‌= (క్రూరమైన మనస్సు గలవాళ్ళను - అంటే దుర్మార్గులను; 
నమ్మన్‌+కన్‌+అగునె= నమ్మతగునా! 


తాత్పర్యం: అగ్నిహోత్రుడు నా ప్రార్థనను మరచిపోతాడేమో? ఒకవేళ మరవకపోయినా నా పుత్రులైన శార్‌జ్లకులను 


గుర్తించలేకపోతాడేమో! లేదా గుర్తించినసమయం వచ్చినప్పుడు ప్రయత్నించి రక్షించక మోసగిస్తాడేమో. దుర్మార్గులను 
నమ్మతగదుకదా! 


విశేషం: సర్వాన్ని దహించి బాధించే స్వభావం కలవాడు కావటంవలన అనలుడు [క్రూరాత్ముడని అనటం. తనయుల క్షేమాన్ని 
గూర్చిన తండ్రి హృదయాందోళన (ప్రతిఫలించే పద్యం ఇది. ఎటుకలో కృతజ్ఞతను, మజపులో కృతఘ్నతను నన్నయ ఎంతో 
ప్రసన్నగంభీరంగా ఈ కందపద్యంలో ప్రతిపాదించాడు. అనేక లఘువుల మధ్య ఎక్కడనో ఒక గురువు ప్రయోగించి అది 
హృదయాందోళనకు సూచికగా ఛందళ్శిల్సౌచితి పాటించిన విధానం అనుపమానం. 


వ. అనిన విని లపెత యిట్లనియె. 316 
ప్రతిపదార్థం: అనినన్‌= అని మందపాలుడు అనగా; విని; లపిత= లపిత; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: అతనిమాటలు విని లపిత ఇట్లా అన్నది. 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 991 


క. నాయొద్దన ప్రార్థించిన । వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శార్‌ 
జ్లేయుల నలువుర( గాతును । ధీయుత! యని పలికె మటిచితే మునినాథా! 317 


ప్రతిపదార్థం: ముని, నాథా! = మునీశ్వరా!; నా, ఒద్దన= నా దగ్గర; ప్రార్థించినన్‌= ప్రార్థింపగా; వాయు, సఖుండు= గాలి 
దేవుని యొక్క స్నేహితుడు - అగ్నిదేవుడు; అపుడు, నీకున్‌, వరదుండు+అయి= వరాన్ని ఇచ్చేవాడై; శార్‌జ్లేయుల నలువురన్‌, 
శార్‌జ్లేయుల్ని నలుగురిని; కాతును= రక్షిస్తాను; ధీయుత!= ఓ బుద్దిమంతుడా; అని; పలికెన్‌, మజచితే= మరచిపోయావా? 


తాత్సర్యం: మునీశ్వరా! నా ఎదుట నీవు ప్రార్థించినప్పుడు ఆ అగ్నిదేవుడు శార్‌జ్లేయులు నలుగురిని రక్షిస్తానని 
పలికిన సంగతి మరచిపోయావా! 


వ. 'ఆలికి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి; తది పులు గటయేనియుం బబిచుం గా కేమి 
యయ్యెడు; వగవకుండు' మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు 'వసిష్టు నట్టి పురుషు నైన 
నరుంధతియట్టి భార్య యైనను నిర్నిమిత్తంబున స్త్రీవిషయంబునందు సంశయింపకుండ' దిది స్త్రీలకు నైజంబ యని 
పలికి లపిత వీడ్కొని, ఖాండవంబునకు వచ్చి పుత్తసహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుండై 
నిజేచ్చ నరిగె; నగ్నిదేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుండయి 
కృష్ణార్ణునుల దీవించి చనియె; నంత. 318 


ప్రతిపదార్థం: ఆలికిన్‌= భార్యకు; నెయ్యుండవు+అయి= స్నేహితుడవై; దాని= ఆ జరితయొక్క; యోగ, క్షేమంబు; 
అరయన్‌= విచారింప; తలంచితి(వి)= తలచావు; అది; పులుంగు= పక్షి; ఎట, ఏనియున్‌= ఎక్కడికైనా; పజచున్‌+కాక= 
పరుగెత్తగలదు; ఏమి, అయ్యెడు= (దానికి) ఏమవుతుంది; వగవక+ఉండుము= విచారింపకుము; అనినన్‌= అని పలుకగా; 
మందపాలుండు; మంద, స్మిత, వదనుండు= చిరునవ్వుతో కూడినముఖం కలవాడు; అగుచున్‌= అవుతూ; వసిష్టు, అట్టి= 
వసిష్టుని అంతటి; పురుషుని+ఐనన్‌= పురుషుణ్ణి అయినా; అరుంధతి, అట్టి భార్య= అరుంధతి వంటి భార్య; ఐనను= 
అయినను; నిర్‌+నిమిత్తంబునన్‌= కారణంలేకయే; (స్త్రీ, విషయంబు, అందున్‌= (స్తీ విషయంలో; సంశయింపక= అనుమానింపక; 
ఉండదు= ఉండదు కదా!, ఇది; స్రీలకున్‌; నైజంబు+అ= సహజమే; అని; పలికి, లపిత= లపితను; వీడ్కొని= వీడి; 
ఖాండవంబునకున్‌= ఖాండవవనానికి; వచ్చి= చనుదెంచి; పుత్ర, సహిత, అయి= కొడుకులతో కూడినదై; కుశలిని, అయి= 
క్షేమం కలదై; ఉన్న= ఉన్నట్టి; జరితన్‌= జరితను; చూచి= కనుగొని; సంతుష్టుండు+ఐ= తృప్తి పొందినవాడై; నిజ+ఇచ్చన్‌= 
తన ఇచ్చవచ్చినట్టు; అరిగెన్‌= వెళ్ళాడు; అగ్నిదేవుండును= అగ్నిదేవుడుకూడా; ఇట్టు= ఈ విధంగా; నిర్విఘ్నంబునన్‌= 
అడ్డులేకుండా; ఖాండవ, వన+బాషధంబులు= ఖాండవవనంలోని (వృక్షసంబంధాలైన) మందులు; ఉపయోగించి= భక్షించి, 
అనుభవించి; విగత, రోగుండు+అయి= పోయిన రోగం కలవాడై; కృష్ణ+అర్జునులన్‌= కృష్ణుని అర్జునుని; దీవించి; చనియెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= అనంతరం. 


తాత్సర్యం: 'భార్యమీది ప్రేమతో నీవు దాని యోగక్షేమాలు విచారిస్తున్నావు. అది (జరిత)పక్షి. ఎక్కడికైనా పరుగెత్తగలదు. 
దానికేమీ కాదు. చింతించకు” అని లపిత అనగా మందపాలుడు చిరునవ్వుతో 'వసిష్టునివంటి పురుషుడిని అయినా 
అరుంధతివంటి భార్యకూడా (స్తీ విషయంలో అనుమానించకుండా ఉండదు. ఇది స్రీలకు సహజమే'- అని లపితను 
వదలి, ఖాండవవనానికి వచ్చి కొడుకులతో కూడి క్షేమంగా ఉన్న జరితను చూచి తృప్తిపొంది, తన ఇష్టం వచ్చిన 


992 శ్రీమదాంధ్ర మహాభారతము 


చోటికి వెళ్ళాడు. అగ్నిదేవుడుకూడా ఏ ఆటంకం లేకుండా ఖాండవవనంలోని మందులను ఉపయోగించి, రోగం 
తొలగిపోగా కృష్ణార్ణునులను దీవించి వెళ్ళాడు. ఆ తరువాత 


విశేషం: యోగక్షేమాలు - యోగం అంటే ఇంతకుముందు లేని భాగ్యం కలగటం; క్షేమం అంటే కలిగినది చెడకుండా 
ఉండటం. అరుంధతీవసిష్టులు ఆదర్శదంపతులు. అట్టిదంపతులలో కూడా (స్తీ విషయంలో భార్య భర్తను శంకిస్తుందని 
అభిప్రాయం. లోకంలో అన్యప్రీయోగక్షేమాలలో భర్త ఆసక్తి చూపటాన్ని ఏ భార్యకూడా సహించదు. అది ్రీసహజం. 


ఇంద్రుం డర్జునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట (సం- 1-225-7) 


వ. అతిమానుష మత్యద్దుత | మతిదుష్కర మయిన కేశవార్డునక్ళతి గో 

పతి చూచి మెచ్చి సురపరి । వృతు( డయి చనుదెంచె. గృష్టవిజయులకడకున్‌. 319 
ప్రతిపదార్థం: అతి, మానుషము= మానవులకు మించింది - మానవాతీతం; అతి+అద్భుతము= మిక్కిలి ఆశ్చర్యకరమైనది; 
అతి, దుష్కరము= మిక్కిలి కష్టమైనది; అయిన, కేశవ+అర్జున, కృతి= కృష్ణార్జునులు చేసినపని; గోపతి= స్వర్గాధిపతి - 
దేవేంద్రుడు; చూచి, మెచ్చి; సుర, పరివృతుండు+అయి= దేవతలచే చుట్టబడినవాడై - అంటే దేవతలు చుట్టు చేరి రాగా; 
కృష్ణు విజయుల, కడకున్‌= కృష్ణార్జునుల దగ్గరకు; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: మానవులు చేయలేనిది, మిక్కిలి ఆశ్చర్యకరమైనది, మహోత్కృష్టమైనది అయిన కృష్ణార్జునుల ఘన 
కార్యాన్ని చూచి మెచ్చుకొని దేవేంద్రుడు, దేవతలంతా తనచుట్టు చేరి రాగా, వాళ్ళవద్దకు వచ్చాడు. 
క అనఘులు నరనారాయణు । లన నాదియుగంబునన్‌ సురాసురనుతు ల 

యును నపుడు మనుజు లగుటను । వినయంబున మ్రొక్కి రమరవిభునకు నంతన్‌. 320 
ప్రతిపదార్థం: అనఘులు= పాపంచేయనివాళ్ళు - పుణ్యాత్ములు; ఆది, యుగంబునన్‌= తొలియుగంలో; నర, నారాయణులు; 
అనన్‌= అనగా; సుర+అసుర, నుతులు+అయ్యును=దేవతలచేత, దేవతలు కానివాళ్ళచేత (రాక్షసులచేత) స్తుతింపబడినవాళ్ళయి 
కూడా; అపుడు= ఆ సందర్భంలో; మనుజులు+అగుటను= మానవులు కావటంవలన; అమర, విభునకున్‌= దేవేంద్రునికి; 
వినయంబునన్‌= వినయంతో; (మొక్కిరి= నమస్కరించారు; అంతన్‌= తరువాత. 
తాత్సర్యం: పుణ్యాత్ములు తొలియుగంలో నర నారాయణులుగా ప్రసిద్దిపొంది, దేవదానవులచేత స్తుతింపబడిన 
వాళ్ళయినా, అపుడు మానవులు కావటంవలన కృష్ణార్ణునులు దేవేంద్రునికి వినయంతో (మొక్కారు. 


వ. ఇంద్రుండు నుపేంద్రార్దునుల నతిస్నేహంబున( గౌంగిలించుకొని యర్హునునకు నాగ్నేయవారుణ 
వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చి, “వీని కెప్పుడు నిష్టసఖుండ వయి యుండు” మని కృష్ణుం బ్రార్థించి, 
దివ్యవిమానారూఢుం డయి దివిజాప్సరోగణసేవితుం డయి దివంబున కరిగి; నిట వాసుదేవార్డునులు మయుం 
దోడ్కొని మగిడి యింద్రప్రస్థపురంబునకు వచ్చి, ధర్మరాజునకు మొక్కి ఖాండవదహనప్రకారంబు సెప్పి మయుం 
జూపి సుఖం బుండి రని. 321 


ప్రతిపదార్థం: ఇంద్రుండున్‌= ఇంద్రుడుకూడా; ఉపేంద్ర+అర్జ్హునులన్‌= కృష్ణార్ణునులను; అతి, స్నేహంబునన్‌= మిక్కిలి 
ప్రీతి(మైత్రితో; కౌంగిలించుకొని; అర్జునునకున్‌; ఆగ్నేయ, వారుణ, వాయవ్య+ఆది= ఆగ్నేయం (అగ్నిసంబంధం కలది), 


ఆదిపర్వము - అష్టనూశ్వాసము 993 
వారుణం (వరుణ సంబంధం కలది); వాయవ్యం (వాయుసంబంధం కలది); మొదలైన, దివ్య, బాణంబులు= దేవతాసంబంధా 
లైన బాణాలు; ఇచ్చి= ప్రసాదించి; వీనికిన్‌= ఈ అర్జునునికి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఇష్ట, సఖుండవు+అయి= ప్రియమి(త్రుడవై; 
ఉండుము= ఉండు; అని= ఆ విధంగా; కృష్ణన్‌, (ప్రార్థించి, దివ్య, విమాన+ఆరూఢుండు+అయి= దేవతాసంబంధమైన 
విమానాన్ని ఎక్కినవాడై; దివిజ+అప్పరస్‌+గణ, సేవింతుడు+అయి= దేవతలయొక్క, అప్పరసలయొక్క సమూహంచేత కొలువ 
బడినవాడై; దివంబునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ; వాసుదేవ+అర్జునులు= కృష్ణార్జునులు; మయున్‌= 
మయుడను విశ్వశిల్సిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; మగిడి= తిరిగి; ఇంద్రప్రస్థ్ర పురానికి = ఇంద్రప్రస్థనగరానికి; వచ్చి= 
ఏతెంచి; ధర్మరాజునకున్‌, యొక్కి, ఖాండవ, దహన, ప్రకారంబున్‌= ఖాండవవనం కాలిపోయిన విధం; చెప్పి; మయున్‌, చూపి; 


సుఖంబు, ఉండిరి= సుఖంగా ఉన్నారు, అని; ఆ (ప్రకారంగా. 


తాత్సర్యం: ఇంద్రుడుకూడా కృష్ణార్ణునులను మిక్కిలి ప్రేమతో కౌగిలించుకొని - అర్జునునికి ఆగ్నేయం, వారుణం, 
వాయవ్యం మొదలైన దివ్యాస్రాలిచ్చి, 'నీవు ఈ అర్జునునికి ఎల్లప్పుడూ ప్రియమి(త్రుడవై ఉండు” మని శ్రీకృష్ణుడిని 
ప్రార్థించి, దివ్యవిమానం ఎక్కి, దేవతలు, అప్పరసలు తనను సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ కృష్ణార్ణునులుకూడా 
మయుడిని వెంటబెట్టుకొని మళ్ళీ ఇం(ద్రప్రస్థానికి వచ్చి, ధర్మరాజుకు మొక్కి, ఖాండవం కాలిపోయిన విధం చెప్పి, 
మయుడిని పరిచయం చేసి సుఖంగా ఉన్నారు - ఆ ప్రకారంగా. 


క జనమేజయజనపాలున । కనఘచరిత్రునకు. బ్రీతు( డయి వైశంపా 
యను. డాదిపర్వకథ యె । ల్లను నిమ్ముగ జెప్పె నని విలాసమహేం్రదా! 322 


ప్రతిపదార్థం: విలాస, మహేంద్రా= విలాసంలో దేవేంద్రునివంటివాడా - రాజరాజనరేం[ద్రా! అని= అంటూ; జనమేజయ, 
జనపాలునకున్‌= జనమేజయమహారాజుకు; అనఘ, చరిత్రునకున్‌= పాపం లేని నడవడి కలవానికి; వైశంపాయనుడు; ప్రీతు( 
డు+అయి= సంతోషించినవాడై; ఆది, పర్వ, కథ, ఎల్లనున్‌= ఆదిపర్వ కథ నంతా; ఇమ్ముగన్‌= ఇంపుగా; చెప్పెన్‌= చెప్పాడు; 
అని= అని; 


తాత్సర్యం: విలాసంలో దేవేంద్రునివంటివాడవైన రాజరాజనరేంద్రా! - పుణ్యచరిత్రుడైన జనమేజయ మహారాజుకు 
వైశంపాయనుడు ప్రీతితో ఆదిపర్వకథ అంతా ఇంపుగా చెప్పాడు - అని సూతుడు శౌనకాదిమహామునులకు 
చెప్పాడు. 

ఆశ్వాసాంతము 


క. అభిమానమహార్ధవ! హరి । నిభ విభవ విభాసమాన! నిరవద్య! రవి 
ప్రభ! రాజమనోహర! వై | రిభయంకరశౌర్య! నృపవరేణ్యశరణ్యా! 323 


ప్రతిపదార్థం: అభిమాన, మహా+అర్లవ= అభిమానానికి సముద్రునివంటివాడా! (అంటే గొప్ప అభిమానం కలవాడా); హరి, 
నిభ, విభవ, విభాసమాన= ఇం(ద్రునివంటి ఐశ్వర్యంచేత (ప్రకాశించేవాడా!; నిరవద్య= నిందింపదగనివాడా! (స్తుతింపదగినవాడా); 
తక్కువతనం లేనివాడా!; రవి, ప్రభ= సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాడా!; రాజ, మనోహర= చంద్రునివలె అందమైనవాడా!; 
వైరి, భయంకర, శౌర్య= శత్రువులకు భయాన్ని కలిగించే పరా[క్రమం కలవాడా!; నప, వరేణ్య, శరణ్యా= రాజ[శ్రేష్టులకు శరణు 
పొందదగినవాడా! 


994 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అభిమానానికి సముద్రునివంటివాడా! ఇంద్రునితో సమానమైన ఐశ్వర్యంతో (ప్రకాశించేవాడా! 
స్తుతిపాత్రమైనవాడా! సూర్యునివంటి తేజస్సు కలవాడా! చంద్రునివలె అందమైనవాడా! శత్రువులకు భయం కలిగించే 
పరా(క్రమంకలవాడా! రాజశ్రేష్టులకు శరణుపొంద తగినవాడా! అని (ప్రశంసాపూర్వకంగా నన్నయమహాకవి 
ఆశ్యాసాంతంలో రాజరాజనరేంద్రుడిని సంబోధిస్తున్నాడు. 


మత్తకోకిల 

రాజభూషణ! నిత్యసత్య! సరస్వతీవిలసన్ముఖాం 

భోజ! రాజమనోజ! భూజనపూజ్యమాన! మహాయశో 

రాజహంసపయోజినీవనరమ్యదిజ్‌ ముఖ! విక్రమో 

ద్వేజితాహిత! విష్ణుసన్నిభ! విష్ణువర్ధనభూపతీ! 324 
ప్రతిపదార్థం: రాజ, భూషణ= రాజులకు అలంకారమైనవాడా!; నిత్య, సత్య= శాశ్వతసత్యాన్ని కలవాడా! సరస్వతీ, విలసత్‌+ 
ముఖ+అంభోజ= సరస్వతీదేవీచేత (ప్రకాశించే పద్మంవంటి ముఖంకలవాడా! (అంటే విద్యా తేజస్సుతో (ప్రకాశించే ముఖం 
కలవాడా!); రాజ, మనోజ= రాజులలో మన్మథునివంటివాడా! భూ, జన, పూజ్యమాన= భూమిలోని జనులచేత పూజింపబడువాడా!; 
మహా, యశో, రాజహంస, పయోజినీ, వన, రమ్య, దిక్‌+ ముఖ=గొప్పకీర్తి అనే రాజహంసకు పద్మవనమైన చక్కనిదిగ్భాగాలు 
కలవాడా! (అంటే దిక్కులలో వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా!); విక్రమ+ఉద్వేజిత+అహిత= పరా(క్రమంచేత భయపెట్టబడిన 
శత్రువులు కలవాడా!; విష్ణు సన్నిభ= విష్ణుమూర్తితో సమానమైనవాడా; విష్ణువర్ధన, భూపతీ!= విష్ణువర్థన మహారాజా! 


తాత్పర్యం: రాజులకు అలంకారమైనవాడా! ఎల్లప్పుడు సత్యం చెప్పేవాడా! విద్యా తేజస్సుతో (ప్రకాశించే పద్మం 
వంటి ముఖం కలవాడా! రాజులలో మన ్యథునివంటివాడా! భూమిమీద ప్రజలచేత పూజింపబడేవాడా! దిక్కులన్నిటా 
వ్యాపించిన గొప్పకీర్తి కలవాడా!; పరాక్రమంచేత భయపెట్టబడిన శత్రువులు కలవాడా! విష్ణుమూర్తితో సమానమైనవాడా! 
విష్ణువర్షనమహారాజా! 


గద్యము 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున విదురాగమనంబును, 
గృష్టసందర్శనంబును, రాజ్యార్థలాభంబును, ఖాండవప్రస్థనివాసంబును, సుందోపసుందోపాఖ్యానంబును, 
నారదువచనంబున ద్రౌపదియందు సమయక్రియయు, నర్జునుతీర్థాభిగమనంబును, నులూచిసమాగమంబును, 
జిత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును, ద్వారకాగమనంబును, వాసుదేవానుమతుం డయి యర్హునుండు 
సుభద్ర వివాహం బగుటయు, సుభద్రాహరణంబును, హరణహారికయు, నభిమన్యుసంభవంబును, గాండీవ 
దివ్యరథాశ్వలాభంబును, ఖాండవదహనంబును, నగ్నిభయంబువలన మయభుజంగమోక్షణంబును, 
మందపాలోఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము. 325 


శ్రీ మహాభారతమునందలి యాదిపర్వము సమాప్తము 


తాత్సర్యం: ఇది ఉత్తమకవులందరిచేత స్తుతింపబడిన నన్నయభట్టు అనే పేరుగల కవిచేత రచింపబడిన శ్రీమహాభారత 
మనే [గ్రంథంలో మొదటిదైన ఆదిపర్వంలో - విదురునిరాక, శ్రీకృష్ణుడు పాండవులను దర్శించటం, అర్హరాజ్యం 


ఆదిపర్వము - అష్టమాశ్వాసము 995 


పాండవులకు లభించటం, ఖాండవ ప్రస్థంలో పాండవులు (ద్రౌపదియందు నియమాన్ని పాటించటం, అర్జునుడు 
తీర్థయాత్రలకు పోవటం, అర్జునుడు ఉలూచిని కూడటం, చిత్రాంగద బ(భ్రువాహనునికి జన్మనివ్వటం, అర్జునుడు 
ద్యారకానగరానికి రావటం; వాసుదేవుని అంగీకారంతో అర్జునుడు సుభద్రను పెండ్డాడటం, సుభద్రను తనతో 
తీసికొనిపోవటం, సుభద్రకు యాదవముఖ్యులు అరణాలను అందించటం, అభిమన్యుడు జన్మించటం, గాండీవం, 
దివ్యరథం; దివ్యాశ్వాలూ అర్జునుడికి లభించటం, ఖాండవవనాన్ని దహించటం, అగ్నిభయంనుండి మయుడిని, 
అశ్వసేనుడిని రక్షించటం, మందపాలునికథ - మొత్తం ఎనిమిదవ ఆశ్వాసం. 
ఆదిపర్వంలో అష్టమాశ్వాసం సమాప్తం. 
శ్రీమహాభారతంలో ఆదిపర్వం ముగిసింది. 


-— TS 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటం -2 
ఆదిపర్వము 


రండవ భాగము (5, 6, 7, 8 ఆశ్వాసములు 
గద్యపద్య ప్రథమపాదసూచి 


పద్యము పుట 
ఆఅ 

అంగరాజ్యలక్ష్మి 920 
అంగములలోన 472 
అంత 474 
అంత 597 
అంత 619 
అంత 674 
అంత 688 
అంత 810 
అంత 895 
అంత 954 
అంత 971 
అంత 978 
అంత. గౌంతేయు(డు 618 


అంత గృష్ణద్వెపాయనుండు 542 
అంత (బభాతం బగుటయు 612 


అంతకు ముందణు 713 
అంత దానివినయంబునకు 683 
అంత దేవతలెల్ల 974 
అంత (ద్రుపదరాజనందనయుం 958 
అంత |ద్రోణుచేత 599 
అంతనట 528 
అంత ననంతబల 589 


అంత నయ్యర్జ్హునుండు నవ్వింటి 803 
అంత నయ్యేవురు నయ్యయి 824 


పద్యము 


అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 


అంత 


నర్జునుం డనిల 
నాక్షత్రియు లొక్క 
నాదిత్యుం 
నారాక్షసులు 
నారాజనందనులు 
నొక్కయశరీరవాణి 
నొక్కనాండు 
భీమదుర్యోధనుల 
విదుర([్రేషితుండైన 
సభాపాలుండు 


అందమరబృందవంద్యున 


అందు గరమొప్పి సుందరీ 


అందు ధృతిమందరుండు 
అందు నిత్యంబును 


అందును గోదాన భూదాన 
అందులకుం బోవుద మనినం 
అందుల కేగి యే నిందీవర 


అంబుజమి(తు డంబుద 


అంబురుహాప్తు. డస్త 


అక్కట దుఃఖాతిశయంబున 
అక్కట పురోచనుం డొక్కరుండ 


అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 


947 
942 
585 
937 
912 
916 
734 
928 
820 
663 
707 
860 
467 
583 
721 
855 


పద్యము 
అక్కన్యయు నట్టి 
అక్కశ్యపుండును జనుదెంచి 
అక్కుమారుల ధనుర్విద్యా 
అక్కుమారులు వాని 
అగ్నిదేవుం డప్పుడు 
అగ్నిదేవుండు బృహస్పతి 
అగ్ని నేను నాకు నాహార 
అగ్ని హతిం జేసి మానవ 
అజినోత్తరీయుల నతి 

అట పాండవులును 

అట వాసుదేవుండు 

అట వైవస్వతుండును 

అట హస్తిపురంబున 
కృపాచార్యు రావించి 


a 


a 


ఘర్మదివసంబులు 
చిత్రవధం జూచి 
(బ్రహ్మతేజోజనితం బయిన 
మహాద్యంద్వయుద్దంబున 
మహాబాహు( 
మహోత్సవంబు చూడ 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 
యవసరంబున 

యెడ 


CECE 


రై 


(౧ ౦ (1 


౮ 
85 ee 85 86 86 eo 86 86 go ge 86 eo 86 


౮ 


పుట 
477 
529 
576 
572 
989 
740 
961 
787 
828 
662 
858 
842 
654 
554 
959 
680 
766 
620 
926 
791 
561 
587 
795 
815 
982 
676 


పద్యము 
అట్టి వజ్రకాయుండు 
అట్టి వ్యుషితాశ్వుండు 
అట్లయగునేని యిక్కన్య 
అట్లా క్షత్రియు లందజు 
అట్టు నిలిచి రక్తచందన 
అడవులు నేబులు నివి 
అడుగకయు విప్ర 
అతగులచే దద్రుపదు. డనవ 
అతని నియమించినట్టు 
అతని తపంబు 
అతిధియ వచ్చిన 
అతిదురిత(క్రియాభి 
అతిమానుష మత్యద్భుత 
అతిరౌ(ద్రాకారలీలా 
అతుల(ప్రతాపలీలా 
అతులబల(ప్రతాప 

అది కారణంబుగా 
అదియును గొండొక 
అదియును బురంబు 
అదియును సురేంద్ర 

అది యెట్టనినం బుత్ర 
అధికవీరుండు రక్కసుం 
అనఘచరితు(డు 
అనఘులు కృత మంగలళాభి 
అనఘులు నరనారాయణు 
అనఘు వేదాధ్యయనాసక్తు 
అనపత్యుండనై 

అనవద్యు వేదవేదాంగ 
అనవరతము 
అనవరతవేదాధ్యయన 
అనవుడు ధృతరాష్రు(డు 
అనవుడు నిద్దణు. 

అని కజపినట్ల 

అని కుమారుల నెల్లం జూపి 
అని కేలు మొగిచి 


పుట 
708 
505 
832 
780 
588 
738 
734 
614 
826 
782 
703 
658 
992 
485 
484 
504 
498 
840 
794 
902 
864 
672 
726 
851 
992 
893 
502 
746 
557 
774 
594 
905 
776 
567 
477 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
అని గర్వించి 601 
అని గాంధారిం బదరి 515 
అని త(త్రభావ(ప్రకారంబు 970 
అని తనభార్యయైన 777 
అని తన్ను నిందించి 492 
అని తమలో విచారించి 536 
అని తానును భీమ 809 
అని దుఃఖించి 501 
అని దుఃఖితయె 987 
అని దుర్యోధనుండు 861 
అని ధరణినుండి 805 
అని ధర్మరాజు నభిషిక్తుం 885 
అని ధృతరాష్టుబాంధవంబు 666 
అని ధృష్టద్యుమ్నుండు 796 
అనినం గర్హుండు 608 
అనినం గుంతి యట్ల 693 
అనిన గంధర్వుం డిట్లనియె 760 
అనిన గంధర్వుండు 788 
అనిన దాని కర్ణునుం 914 
అనిన దానికి రుద్రుం 841 
అనిన నందబకు 883 
అనిన నగుచు ధర్మతనయుండు 649 
అనిన నగుచు వాసుదేవుం 820 
అనిన నగ్నిదేవుండును 967 
అనిన నట్ల చేయుదు నని 584 
అనిన నది యట్లేని 841 
అనిన నది యెట్లు లని 898 
అనిన నన్నారదు 927 
అనిన నమరపతి 843 
అనిన నమ్మందపాలు 985 
అనిన నరుడు వల్లె యని 741 
అనిన నర్జునునకు 749 
అనిన నర్జునుండు 920 
అనిన నవనతానన 915 
అనిన నాద్రుపదునకు. 835 
అనిన నారద మహాముని 906 


997 

పద్యము పుట 
అనిన నినతనయు 599 
అనిన నీకెద్ది భోజనం 961 
అనిన నుపయాజుండే నిట్టి 725 
అనిన నౌర్వుండు 785 
అనిన రు(ద్రుం డలిగి 845 
అనిన వసిష్టు6 764 
అనిన వాని కర్ణునుం 744 
అనిన వానికి నర్జునుం 749 
అనిన వారలకు 863 
అనిన వారిపలుకులు 473 
అనిన వాసుదేవుం 883 
అనిన విని కర్లుండు 604 
అనిన విని కర్లుండు 812 
అనిన విని కురుకుమారు 573 
అనిన విని జనమేజయుండు 550 
అనిన విని జనమేజయుండు 962 
అనిన విని జనమేజయుండు 983 
అనిన విని దుర్యోధనున 606 
అనిన విని (ద్రోణుం డదరి 574 
అనిన విని (దోణుండు 578 
అనిన విని ధర్మతనయుండు 709 
అనిన విని నగుచు 826 
అనిన విని నగుచు 931 
అనిన విని నరుల 499 
అనిన విని పార్టునకు 600 
అనిన విని భీమసేనుం 693 
అనిన విని మందపాలుండు 984 
అనిన విని లపిత 990 
అనిన సూర్యుండు 479 
అనిన విని హిడింబ 672 
అని నియోగించిన6 గుంతియుం 511 
అని నియోగించిన6 గుంతియుం 523 
అని నిశ్చయించి గొంతిని 495 
అని నిశ్చయించి ద్రుపదు 566 
అని నిశ్చయించి పంచినం 849 


998 


పద్యము 
అని నీచేత. బరాజితుండ 
అని పంచినం బురోచనుం 
అని పంచిన నదియును 
అని పంచిన వారును 
అని పనిచిన నెప్పటియట్ల 
అని పలికి యప్పుడ 
అని పలుకుచున్న 
అని పలుకుచున్న న్ఫప 
అని పలుకుజనుల 
అని పాపబుద్దియందు 
అని పుత్రముఖావలోకన 
అని పురందరనందనుండు 
అని పెద్దయుంట్రొద్దు 
అని పొగడుచుండ 
అని పౌరులెల్ల దీవించు 
అని ప్రార్థించి వెండియు 
అని భీమసేను 
అని మాటలాడుచు 
అనిమిష్మప్రభుండు 
అని మొననట్లు దాఢశిన 
అని యన్నిదేవుం డయ్యర్జున 
అని యడిగిన 
అని యడిగిన ధర్మ 
అని యడిగిన వైశంపాయనుం 
అని యప్పుడ భీష్మ 
అని యణఅచుచున్న 


741 


అని యాత్మపరిత్యాగంబునందు. 696 


అని యిట్లు పాండునృప 
అని యుధిష్టరుండు 
అనిలం బప్తురి( 
అనిలజ నీ కిట్టని 
అనిలజు6 డు([గ్రు(2 
అనిలజు పుట్టిన దివసము 
అనిలసుతుం డంతన 
అనిలసుతుం బట్టికొని 
అనిలాత్మజు బలమును 


719 
883 
891 
609 
617 
517 
547 
715 
576 


పద్యము 
అని వగచుచు 

అని వాని నాశ్వాసించి 

అని విజృంభించి 

అని విదురునకు 

అని వితర్కించుచు 

అని వైశంపాయనుండు 
అనుచుం బాంచాలుపురం 
అనుచు నిజజననీ 
అనుచున్న సమయంబున 
అనుచు సమీరణసుతుండు 
అనుజాలు నల్వురుం 
అనుపమకార్ముకాది 
అనుపమనిత్యసత్య 
అనుపమరాజ్యవిభూతిం 
అనువారు నందు గొందజు 
అన్న యిది ధర్మువని 
అన్నవవారివాహనివహ 
అన్యోన్య పియభాషణు 
అపుత్రస్యగతి ర్నాస్తి 
అప్పాండవులతోడి 

అబ్జిజు వీడ్కొని 
అభిజాతుండవు 
అభిమానమహార్లవ 
అమరగణంబులోన. 
అమరాపగాసుతు 
అమరావతికి నెన 
అమరాహీం(ద్రవియచ్చరాదుల 
అమరేంద్రసుతుండు 
అమలాచారపవి(త్ర 
అమలినమతి నాత్మ 
అమవస గావున 
అమితకృశాను దగ్ధమగు 
అమితవివృద్ద శోక 
అమితస్థావరజంగమం 
అమితాత్ఫోహు(డు 
అమితౌజాండగు వాని. 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


780 


పద్యము 
అమూల్యమణి 
అమ్మం(త్రము. దనదగు 
అమ్మహాధ్వని విని 
అమ్మహోగ్రగ్రాహంబు 
అమ్మహోత్సవము 
అమ్ముదిత. జూచి 
అమ్ముదిత. జూచి 
అమ్ముని యొక్కనాం డభి 
అమ్ముని యోగాభ్యాస 
అమ్మునివరు కజపిన 
అయ్యర్జునుతోడి విద్యా 
అయ్యర్థునుస్తుతి 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యాజుండును 

అయ్యా నీతపోమహత్యంబు. 
అయ్యిద్దణును గృష్ట 
అయ్యిరువుర యన్యోన్య 
అరిగి మహేంద్రాచలమున 
అరియని వి(ప్రులచేతను 
అరుదుగ దివ్యరత్న 
అలఘుండు పౌరవ 
అలఘుతరంబులై 
అలఘుతేజుల 
అలఘుబలుండు 
అలఘులు కృష్ణపార్థులు 
అలయక ధర్మశాస్త్రముల 
అలయక నాండునాటలటికి 
అలయక నిమిత్తజంబగు 
అలయక పరాత్మ 

అలిగి యౌడుగబచి 
అలినీలకుంతలుం 
అలుగుదురయ్య 
అలుగుల పడి ఖాండవమున. 
అవనీచ[క్రముపాద 


పద్యము 
అవిరళక్షరితదానార్ష 
అవిరళభస్మమధ్యమున 
అవిరళవిషఫణి 
అసిచర్మకౌశలం 
అసితపథుండు విప్రం డై 


అస్త్రవిద్యలు గలుచి 


ఆ 
ఆ కల్మాషపాదు 
ఆ కాననాంతరంబున. 
ఆ కృష్ణచతుర్రశళినాండు 
ఆగ్నేయశరమున 
ఆతని జూచి 
ఆతని యజ్ఞంబున 
ఆతని యస్త్రవిద్యా 
ఆ తనూజుల 
ఆ తరుణి కటాక్షేక్షణ 
ఆ తరుణియందు. 
ఆది గోలెను గృష్టుచే 
ఆ దిక్కున కాక్షణంబ 


సహింపక 


ఆదిత్యునకు( బు(త్రి 
ఆదిని సంయోగవియోగా 
ఆది భరద్వాజు( డను ముని 


ఆ దుర్యోధనుండుదృ్భవిల్టుడును 


ఆ |(ద్రుపదుండు దనకూంతు 
ఆనకదుందుభి (ప్రభృతి 

ఆ నరుమీంద ఘోరనిశితాశని 
ఆపదయైనను ధర్మువ 

ఆ పవనుజు నతిఘన 
ఆయతబాహు. డాతనికి 

ఆ యముగర్వమున్‌ 
ఆయుధవిద్యలయందు 

ఆ రక్కసునకే నశనం 

ఆ రాక్షసుండు భీము 

ఆ రాజసుతుల విద్యా 
ఆర్యవృత్తుండు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ఆ లలితాంగి6 జూచి 

ఆ లలితాంగియందు 
ఆలికి నెయ్యుండవయి 
ఆ వారిధారలెల్ల 

ఆ విశ్వామిత్రుం డిక్ష్వాకు 
ఆ వైవస్వతువీర్యము 
ఆసన్నపలితు ననఘు 
ఆహవభూమిలోన. 


ఇ 


ఇంక నెన్నండు రక్కసు 
ఇంకనైన మమ్ము నెయు(గ౦గ 
ఇంచుకయేని పాపమున 
ఇంతులగోస్టి నున్న 
ఇంతుల నిమిత్తమున 
ఇందీవరలోచన 
ఇందు6౬ బుట్టిన సుతుండు 
యు 
ఇందుల కిమ్మెయిన్‌ 
ఇందు లక్ష్య మెవ్వ( డో 
ఇందు సుఖ ముండితిమి 
ఇం(ద్రసమానున 
ఇం(దియార్ణంబులం 
ఇంద్రుండు నుపేంద్రార్డునుల 
ఇక్కుమారుండు 
ఇక్కుమారున కెందు 
ఇట పాండవకౌరవ 
ఇట వారణావతంబున 
ఇటిదేని మనకు 
యు 
ఇట్టి యింద్రప్రస్థ 
ట్లక్కన్యక పిఖుంద 
ట్లడిగినం గుంతీదేవికి 
ట్లతినిష్ట నేకపాద 
ధా © 
ట్లదృశ్యంబయిన 
ట్లరిగి జనార్లనుండు 
£2 యలు 
టరిగి యర్హునుండతి 
౧ జ 
ట్లరిగి వనంబులో 


8 89 9 89 ఆ ఆ $9 


పద్యము 
ఇ ట్లశ్రమంబున 

జ ట్రెంద్రప్రస్థపురంబున 

ఇ ట్లుండి యొక్కనాండు 
కావించిన 

చతుర్విధా హారంబుల 
దనకడకు వచ్చిన 


ఇట్టు 
ఇట్టు 
ఇట్లు 
ఇట్లు దనయిష్టంబు 
దనవలన విలువిద్య 
ఇ ట్లుదయించిన 

భ్‌ 
దలంచిన 
దుర్యోధనుండు 
('ద్రుపదుండు దద్రోణుచేత 
(ద్రోవదిచేత 


నారాయణుండు 


ఇట్టు 


ఇట్లు 
ఇట్టు 
కు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్లు పట్నుకొని 
a] లు 

పరమపురుషు 
పరాశరుండు 
పాంచాలియందు 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
పాంచాలు బాణవృష్టికి 
పాండవులు |(ద్రుపదు 

పాండుకుమారు లపార 


ఇట్లు 
క్షయ 
ఇట్టు 
ఇట్టు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు పుత్రోదయంబున( 
ఇట్లు పెక్కువిధంబుల 
బకాసురుండు భీము 
(బ్రహ్మోత్తరంబుగా 


ఇట్టు 
ఇట్టు 
ఇట్లు (బ్రాహ్మణశాపంబునం 
భీమబకాసురు 
భీమసేనుం డిష్టాన్నోప 
మన్మథవ్యధా 
రాజపు(త్రు లప్పాల్లు 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


ఇట్టు రాజ్యంబు సేయుచు 
oe) 


470 


ఇట్లు వచ్చిన కృష్ణద్వై పాయనునకు (833 


1000 


పద్యము 

వచ్చిన వేదవ్యాస 
వసునివహంబుతో 
వాసుదేవుండు 
విశ్వామిత్రుండు 
వేలి ముందణ 
శతశృంగంబున 
శాపవిముక్తుండై 


ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు సద్యోగర్భంబునం 
సర్వభూత 

ఇట్లు హితోపదేశంబు 
ఇ ట్లేకోత్తరశతపుత్రులం 


ఇట్టు 


ఇ ట్టేసి యబ్బాణంబులు 

ఇ ట్సొక్క నిమిషంబున 
ఇతని విక్రమ 

ఇది తొల్లి నాలాయనియైన 
ఇది దేహం బిది యర్ధ్థం బిది 
ఇది నావల్లభ 

ఇది పరమసాధ్సి 

ఇది (ప్రళయాగ్ని 

ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 


యెట్టున్‌ సమకూర 
యేమి తెజంగు 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సకలసుకవిజన 
సొరంగ నసాధ్య 
హిడింబువనంబు 
ఇద్దణు హుంకృతిధ్వనులు 
ఇనసమతేజులై 
ఇప్పాండుపుత్రుల నేలకో 
ఇప్పాపగృహ(ప్రకారంబు 
ఇమ్మనుజేంద్రనందను 
ఇమ్మాంస పేరి 

ఇమ్ముగ నాత్మరక్ష 


యాదిగా సతు లెన్నండు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము 
ఇమ్ముగ విశ్శకర్మ 

ఇల గీర్తి యెంతకాలము 
ఇల నర్రరాత్రమును 
ఇవ్వేళయందు. 
ఇవ్వైహాయసలక్ష్యం 


ఈకార్యసిద్ది యగుడును 
ఈకులము వివర్దింపగ 
ఈగృహకుడ్యంబులు 
ఈచ(క్రము మధుసూదన 
-ఈత6 డనవరతయజన 
-ఈతనిచేత. దొల్లియు( 
ఈతన్వి6 దోడ్కొని 
-ఈదేవియును బతితోడన 
-ఈబాలు నెత్తుకొని 
ఈయుపాయంబులలో 
ఈరంగభూమి యస్త్ర 
ఈరథ మ(ప్రతిహతము 


ఈరాజ్యంబు మొదలింటంగోలె 


ఈ వంశము విచ్చేదము 
ఈ విలుమోపెటణియేను 
లా లు 
ఈవ్యాధియొంటం దీఅదు 
ఈహితకార్యసిద్ధి 

> 


ఉడుగక యే మహితము. 
ఉత్తమక్షత్రియ(ప్రవరోప 
ఉత్తమక్షత్రియుం 
ఉత్సవసందర్భనోత్సుకులై 
ఉపాంశువధ( జేసి 
ఉరుతరదావపావక 
ఉరుశార్జూలభయంబున. 
ఉరుసరసీవనంబులు 
ఉటజండు సురేంద్రునైన 
ఉటుముచు మెజబుముచు. 


ఉల్లాసంబులాడి 


- ఆదిపర్వము 


పుట 
887 
870 
737 
737 
826 


646 
471 
651 
970 
964 
705 
816 
540 
481 
866 
600 
970 
639 
471 
796 
965 
833 


874 
608 
708 
815 
545 
958 
520 
734 
671 
975 
724 


పద్యము 


డొ 
ఊర్జితులు యుధిష్టిర 
బంం 
బుతిమతి స 
ఎంతకు. గృతకార్యుం 
ఎంత తపం బొనరించియు 
ఎంత మిత్రులైన 
ఎందుండి వచ్చి తిందుల 
ఎట్టి రాజులును 
ఎట్టి విశిష్టకులంబున 
ఎట్టు సూచి సూచి 
ఎయి6గ6 జెప్పు మబల 
ఎటుకలేమి(జేసి 
ఎటింగితిమి దీని 
ఎతియగి నాకు జెప్పు 
ఎటుకగలడేని 
ఎల్ల కార్యగతులు 
ఎవ్వరికిని మోపెట్టను 
ఎవ్వరును నేమి వ. 
ఏనకా దిక్కన్యక 
ఏ నమితభోజనుండ 
ఏను ధర్మపథంబున 
ఏను దద్రోణుం డనువాండ 
ఏను నీచెప్పిన 
ఏనును దీనిన తలంచి 
ఏనును (బ్రజలును 
ఏను భారద్వాజుండ 
మం(తశక్తి యెజుంగక 
మిమ్ము నెతింగియు 
మీ దృష్టులు 
మీయానతిచ్చిన 


525 


506 


843 
984 
744 
563 
768 
493 
695 
753 
478 
652 
693 
784 
649 
733 
883 


832 
961 
768 
563 
812 
704 
694 
557 
478 
745 
781 
966 


పద్యము 

ఏ నులూచియను 
ఏను వందయను 
ఏ నెల్లప్రొద్దు నాయెడలోనం 
ఏమ సెప్పుదు 
ఏమి కారణమున 
ఏమి దోషంబు 
ఏము రాగకారణ 
ఏల దీని నెడయు. 
ఏల పార్ట పరాక్రమంబు 
ఏల యమ్ముని నాకు నిచ్చె 
ఏల రాం బనిచెన్‌ 
ఏలావనరమ్యము 

ఒ 
ఒక్కపురుషునకు 
ఒలసి యెంతకాల 
ఒవ్వమిం గారవులకు( 


బి 
క 


'ద్రుపదానుజుండు 
మదీయాస్త్రముల 
కడగి వృకోదరు. 

కడగి సూతుండు 
కడవసములుం గోలలు. 
కడు బెద్దకాల ముండితి 
కడునలుకయు( గూర్మియు 
కడుని(ద్రం గానక 
కడుపునిండ6 గుడువ6 

కని త మ్మెజీంగించి 

కని యనిమిషలోచనుండయి 
కనియె నొక కన్య 

కని వినయమ్మున 

కని వినయమ్మున 
కమనీయలీల నొక్కట 
కమలభవుండు వారి 


జొరసక్షే త్రజ 


కడగి 
కడగి 


502 


619 
808 
715 
607 
824 
733 
632 
656 
710 
819 
751 
751 
735 
792 
540 
900 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
కమ్మనిలతాంతములకు 
కరిఘటలందాకి భీముడు 
కర్షశల్యులు మొదల్‌గా. 
కర్టుండున్‌ విజయుండు 
కర్షుండును జనుల నందటజు 
కర్మబంధనములు 
కణకుదర్చపూరి 
కలధనమెల్ల ముందణు 
కలయ నసి ముసల దండం 
కళింగవిషయంబు 
కవలవారు సూర్యేందు 
కాంతివిశేషవిలాస 
కాదేని నాకు నీ పుణ్యమూర్తి 
కామవ్యామోహితుండయి 
కాలమేఘంబునుబోలె 
కావున జతురంగబల 
కావున ధృతరాష్ట్రునకు 
కావున నిప్పుడ 
కావున నీవు మెచ్చిన 
కావున నేను భవద్విహీన 
కావున మన మిందు 
కావున మా చేసిన 
కావున మీర లేమణక 
కావున లోకంబులయందు 
కావున (వ్రతదానంబు 
కావున 
కిందముశాపము డెందము 
కీర్తియు నపకీర్తియు 
కీర్తి లేనివానికిని 
కుంతిభోజాధిపు కూంతురు 
కుంతి యంత 
కుంతియు నమ్మునివరు 
కుంతియు దాని 
కుడుచునెడవాని 
కురుకులజుండు పాండునకు. 


సర్వప్రకారంబుల 


సహజ 


525 
848 


493 
674 
868 
471 
519 
988 
697 
652 
926 
649 
785 
911 
634 
533 
870 
869 
664 
611 
476 
691 
838 
603 


పద్యము 
కురుకులవిభు(డగు 
కురుపతి సూడ 
కురుముఖ్యులు ధృతరాష్ట్ర 
కురువంశనిస్తారకుల. 
కులపవి(త్రసితేత 
కులపాంసనులై 
కులము గలవాండు 
కులమునకు నఖిల 
కులమును రూపము శీలము 
కూడి జలక్రీడ లాడుచో 
కృత మెణుగుట పుణ్యము 
కృపు(డు (దోణుండు 
కృష్ణమృగాజినధరు( 
కొడుకుం (ద్రిలోకవిజయుం 
కొడుకు పల్కు విని 
కొడుకు భుజవిక్రమమునకు( 
కొడుకుల నింద కిల్లడ 
కొడుకుల (బ్రహ్మవిత్తముల( 
కొడుకుల యభ్యుదయము 
కొల యెణుంగ కిట్టి 
కోడలి యుత్తమగుణముల 
కోరిన కోర్కికి 
క్రచ్చణ నొక్కరక్కసుండ 
క్రమమునను 
కృతమెణుంగుట 
క్రూరకర్ము లయ్యు 


క్రూరులు విలుప్రధర్మా 
క్వణదణు కింకిణీ 


క్ల 


అం 
క్షత్రియులము పాండుప్రియ 


ఖి 


ఖలు నసుర నోర్వనోపెడు 
ఖలు(జై ధృతరాష్ట్రుడు 


830 


705 
665 


1002 


పద్యము 
గ్‌ 
గంగాధర పింగజటా 
గగనమునందు నెందు 
గర్వించి పలికి 
గాడ్పుచూలి పిభుదు6 
గితుపునెడ నేయునెడ 
గుణముల నొప్పి 
గురుకుచయుగ్మముల్‌ 
గురుగుణయుతులగు 
గురులలోన( బరమ 
గురువచనస్థితి 
గురువచనానంతరమున 
గుటుకొని కార్యాకార్యము 
ఫు 
ఘనధూమధ్వజదహ్యమాన 
ఘనపాశములయేసి 
ఘనభుజ యిదిగాండీవం 
ఘనభుజుండు నరుండు 
ఘనభుజుండు రాధయను 
ఘనమగు వి[క్రమంబునన 
ఘను లయ్యిరువురు 
ఘృతనదులును 
ఘోరాకారులు కృతహాహా 
ఘోరాస్త్ర శస్త్ర విద్యల 


చందనతమాలతరులందు 
చక్కనగు మనిన రక్కసు. 
చ(క్రధరుం డయ్యు 
చతురుదధివలయ 

చని ఖాండవంబు. గాల్పంగ 
చనుదెంచి ముందట 
చనుదెంచి శరద్వంతుండ 
చరణహతిన్‌ మహాతరులు 
చారుమణి (ప్రభాపటల 
చారుమనస్సమ్మద 


పద్యము 
చారుసువర్లహాసి 
చెప్పు మని యర్జ్హునుం 
చెలం సురదుందుభి 
చెలియలు మజ(6దియు.6 
చేసమరికొంచు6 బొడువంగ 
= 
జగదభి వంద్యు డాక్షణమ 
జననుత (బ్రాహ్మణకార్యము 
జననుత యా(మ్రానిని 
జననుత యేను 
జననుతు(డు పాండు 
జనపతి పనుప(గ 
జనపతియైనవానికి( 
జనపాల మందపాలుం 
జనపాలుండు మృదు 
జనమేజయ జనపాలున 


జనమేజయునకు వైశంపాయ 


జనితామర్షణు. డంత 
జనుల ఆశీరవంబును 
జనులెల్లం గడు 
జలజ(పియతేజాల 
జలములంద యుండు 
జలరుహనాభ 
జ్యలనంబువాయు 
జ్వలనశిఖాలియున్‌ 
oa 
తండ్రిచేయు తిలోదకదాన 
తక్షకుం డను పన్నగేంద్రుం 
తగ6౦ంగ వివాహం 

తడయక సామభేదముల 
తత్సమీపంబున 
తదనంతరంబ 
తదీయాభిప్రాయం బెటింగి 
తన కపకారము మును. 
తన కిమ్మగునంతకు 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పుట 


765 
633 
632 


పద్యము 
తనతేజోజాలము 
తనపలుకు లోక మెల్లను 
తనపిఖుందన వచ్చు 
తనభార్యకు రాధకు 
తనయుల నజాతపక్షుల 
తనరిరి తద్దేశంబున 
తనరుచు దైవయుక్తిమెయి 
తనవగచిన కార్యము 
తనవిద్యపేర్మి నృపనందన 
తనసుతులు పాండుసుతు 
తమకుం దార యజేయు 
తమము నడంచుచున్‌ 
తమ్ముల యట్టుల తనకు 
తమ్ములు. దానును 
తరుణుల నజాతపక్షుల. 
తజీయగునంతకు రిపు. 
తల్లియు బు(త్రు లేవురు 
తా నొక్క మునికన్య 
తామరసనేత్ర నీపే రేమీ 
తాలాభమగు విల్లు దాల్చి 
తిలాణుమణికోటి 
తివిరి యభోజ్యంబగు 


లని 


తూ ర్పరుణంబుగా. దొడగా 


తేజితబాణహస్తు 


తొల్లింటి మహాత్ములయందును 


తొల్లి దితిపుత్రుండైన 
తొల్లి దేవేంద్రుండు 
op 


తొల్లి యగస్త్య మహామునీంద్రుండు 


(త్రిదశాధినాథ సదృశుండు 
(త్రిభువనలక్ష్మి యేతెంచి 
(త్రిభువన అ 


దక్షాధ్యరమథనునకు( 
దక్షిణగంగనాందద్రయు 
లు 


దక్షిణపాంచాలంబు 


పద్యము 
దక్షిణాంగుష్ట మిచ్చిన 
దానంజేసి మహీతలంబునం 
దానంజేసి విగతజీవుండై 
దాననచేసి పౌరజానపద 
దానములం దపంబుల 
దానిం జూచి దారిద్యంబున 
దానిం జూచి పాండురాజు 
దానిం జూచి భీముండు 
దానికడకు. బ్రత్యేకంబ 
దాని దయినపతిభక్తి 
దాని ధృతరా(ష్ట్రుండు 
దానిన్‌ నేరక యందజన్‌ 
నశ్రమమునం 
దాని నెఖింగి పరాశర 
నెణింగి శరద్వంతుండు 
విడిపింప (ద్రోణు(డు 
దాని విని పాండునందను 
దాని వెల్వడ నేరక 


దాని 


దాని 


దాని 


దాని 


సహింప నోపక 
సుభద్రంగా నెటిగి 
దారుణజానుదండమున 
దారుణమౌ వృకోదరు 
దీనికంటెను నొప్పెడివాని 
దీనికి సదృశముగా 

దీని తెజుం గెజీంగినట్ట 
దీని నగస్తి నాంరగు 

దీని నెజింగి మీకు హితోప 
దీని నారున కీం గా దనిన 
దీని బాణపరంపరం జేసి 
దీని మానవులయందు. 
దీనియందు రాక్షసభావంబు 
దేవా నీ (ప్రసాదంబున 
దేహనాశంబుతోడన 
ద్రోణాచార్యు పియుంద నొప్పి 
(ద్రోణుండును నర్జునుచేసిన 


దాని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ద్వాదశమాసికవ్రతము 
ద్వాదశమాసికవ్రతము 
ద్విజవరవినిర్మితములగు 


ద్వెపాయనుండును ధౌమ్యుండు 


ధనదానములను బ్రియ 
ధనపతితో దరిద్రునకు 
ధనపతుల బాలురు 
ధనమున విద్యను సంతతి. 
ధనములతో నత్యుత్తమ 
ధన్యుండ నైతి నీ కీకన్యక 
ధన్యుల కా సుభద్రకు 
ధరణి. గల రాజులెల్లను 
ధరణి నతిప్రతాపబల 
ధరణి(ప్రజ ధర్మసుతు 
ధరణీసురుల గురుల 
ధరణీదిశా (ప్రసారిత 
ధరణీధరుచక్రమునకుం 
ధరణీరాజ్య విభూతియు 
ధరణీశ నందనుల్‌ 
ధరణీశు. డుద్యతదండుండై 
ధరణీసురవరులకు( 
ధరణీసురు లాదిగ 
ధర్మతత్తజ్ఞ( డీ ధర్మతనూజుండు 
ధర్మసుతు. డున్నచోటను 
ధర్మసూక్ష్మత నిర్ణయింప 
ధర్మార్థవిత్తముల్‌ 

ధవళ విభూషణ 
ధీరమతియుతులతోడ 
ధీరుడు యతిరూపంబున 
ధీరులౌ ధృతరాష్ట్రపాండు 
ధృతరాస్త్రకుమారకు 
ధృతరాష్తు నెయ్యమున 
ధృతి. జదువుచు భిక్షార్థము 
ధృతి దిగి మోహమూర్తా 


పద్యము 
ధృతి నెవ్వనినేని 
ధృతిసెడి వేండెడువానిని 
ధృతిహీనుల చిత్రముల 
ధౌమ్యుండును వారి నతిప్రీతిం 
ల 
నగియును బొంకునందు 
నడురేయి సంధ్యలందును 
నన్ను గాంధర్వ వివాహంబున 
నన్ను నీ నర్హులెల్ల 
నన్నును మిమ్మును రక్షించి 
నన్నేల యుపేక్షించితి 
నరనుతకీర్తి యీయనిల 
నరవరుండైన భీము 
నరు డస్త్ర శస్త్ర విద్యా 
నరునకు దయ నిట్లానంద 
నరు నింద్రాత్మజు నింద్రా 
నరు నునికి యెజీంగి 
నలసారము సంసార 
నలిరే౧ కడంగి తద్బల 
నలువురుదమ్ములున్‌ 
నలుగురు నాలుగువేదమ్ముల 
నాకంటెను మీకంటెను 
నాకుం బరమవిశ్వాసివి 
నాకు బతివయిన నిన్నుం 
నాకు బుణ్యలోకంబులు 
నాకెడ యిమ్ము లెమ్ము 
నాదు రోదనంబు నన్ను 
నానాద్రవ్యనిరంతర 
నానావిధమార్గణముల 
నానావిధశరశరధుల 
నానావిహారశైలో ద్యాన 
నాయందు నీకుం [బ్రియంబు 
నాయెదుర6 జక్కనై 
నాయొద్దన ప్రార్థించిన 


1004 


పద్యము 

నారదుండు వచ్చు. దద్వచ 
నా వచనంబున 
నా వచనమున నపత్యము. 
నిత్యంబు నిలువరుస 
నిమిషాంతరమున 
నిరుపద్రవసుఖని[ద్రా 
నిరుపమకీర్తి 
నిరుపమపరార్థ్యరుచి 
నిశిత శరవర్షమున 
నీకజణపుల నిక్కురుకుల 
నీగుణములు దొల్లియు 
నీచేత ననుజ్ఞాతులై 
నీతోడ సఖ్యంబు( జేసెద 
నీదు కులమునకు. దగగ 
నీయాగ్నేయాస్త్రంబున 
నీయిష్ట్రసఖుం డయిన 
నీరిలోనం దోయ తారక 
నీలజీమూతంబులీల 
నీవ కడునేర్పుకాండవు 
నీ వఖిలధర్మమూర్తివి 
నీ వప్రాకృతబలుండవు 
నీవును [ద్రోణుండును 
నీవును భీష్ముండు (ర్రోణుండు 
నీవు లౌకిక వైదిక ధర్మ 
నీవు సుభద్రయందు 
నీ వెణుగకుండ గర్వము 
నుతముగ నస్మత్కుల 
నెగయుడు నెగసి పిజుందం 
నెమ్మి( జని ఖాండవ(ప్రస్టమ్ము 
నెమ్మి నీ దక్షిణహస్తమ్మున 
నెజీకురులున్‌ విలోలసిత 
నేడు పుణ్యదినము 

ప 
పంకజాక్షి నీపతి (ప్రతిపక్ష 
పంబినశోకభారమున( 


951 
772 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 
పంది యజనాధ్యయనదానం 
పక్షిశిరంబు దిరంబుగ 
పడినయామిషంబు 

పజఅగం గని సైతురేనియు 
పతి నియోగించిన దానిం 
పతియు లేక జీవించు 
పదుమూ(డగు మాసంబున 
పన్నగవైరి విక్రముండు 
పరచ(క్రపతులచే 
పరమతపోనిలయు 
పరమద్విజశు,శూషా 
పరమ(బ్రహ్మణ్యు 
పరమమునులయిన 
పరమాన్న భక్ష్య భిక్షా 
పరమా(స్తెకవిశారదుల్‌ 
పరమేశ్వరుండును వానికిం 
పరమోపకారియైన 
పరశురాము(6 డొండె హరు! 
పరహితఫలవంతులు 
పరాశరుండును బులన్యాది 
పరిఫుజలంబులం 

పరులకు దుష్కరంబయిన 
పరులవలన బాధ 

పరువడి నొండొరుం బెనంి 
పజివనోపకయున్న 
పలుకుల జెయ్వులం 
పలుదెణంగుల పిండివంటలు 
పలుమజు శపథంబులు 
పవనతనూజు6 డక్కమల 
పశుపతినివాసంబయిన 
పాండవులును ధృతరా షు 
పాండవులును పరా(క్రమ 
పాండవులును రథంబు లెక్కి 
పాండుకుమారులం బిలువ. 
పాండుకుమారులు ననేక 


పుట 


894 


పద్యము 


పాండుపుత్ర నీవు 
పాండురాజును బరమోత్సవంబునం 
పాండుసుతు6 డంత 
పాపులై క్షత్రియాధముల్‌ 
పాయక చీశకటియందును 
పిలువంగ6 బడక 
పుణ్యతపోమయుండు 
పుణ్యవంతుల నిత్యనైమిత్తిక 
పుత్రుడు నీ కుదయించు 
పురజను లెల్లను 
పురుషవిశేషవివేకా 
పురుషుకంటె మున్ను 
పురుషులచే ధర్మస్థితి 
పూని పరాక్రమం బెసంగ 
క్కులు వలుకక 

డిలి సువర్షపర్వతము 
ద్దకాలంబునకు నీయిలు 
ద్దవాండుండ. గొండుకవానికి 
సై కంబగులక్ష్మి 
పొలుపగు రాజ్యసంపదుప 
పొలుపుగం బూసికట్టి 
పోలంగ ధర్మశీలుండయి 
ప్రక్షీణదర్సు (ద్రుపదు 
ప్రణమదభఖిలధాత్రీ 
ప్రతిహతరాగకోపభయు. 
ప్రమదాపాదిపయః। ప్రపూర్ణ 
ప్రవిమలాగమతత్త్యవేది 
నేండు పెద్దపోయె 


సోవెన భస్మంబు వాయ 
ma 


ఫలపవనాంబుభోజన 
ఫలార్థియయినవా(డు 
లు 
బదపరంపర నొప్పె 
లు 
బలదేవసాత్యకి(ప్రద్యుమ్న 


624 
952 


పద్యము 
బలదేవాచ్యుత సాత్యకుల్‌ 
బలమతణి కామ(క్రోధంబులు 
బలము పెద్ద గలిగి 


బలయుతులు మనుజసింహులు 


బలవంతుల్‌ భరతాన్వయస్థితి 
బలవంతుల బలమణ(౯గా 
బలవైరి కృష్ణు పై6 బార్జు పై6 
బలహీను6 డైనవానికి 
బలహీను లైనచో శత్రులః 
బహుగుణ ముత్తమోత్తమము 
బాధితశ్నతువర్గులగు 
బాలకుం డొక కొండుక 
బాలు డని తలంచి రిపుతో 
బిలము సొచ్చితిమేని 
బృహదబ్దిమేఖలాఖిల 


(బ్రాహ్మంబు మొదలుగాగల 


భరతకులప్రసూతులరు 
భరతకులశ్రేష్టండ వయి 
భరతకులా(గణి 

భర్తచేత నియోగింప6 బడక 
భవ(త్రసాదంబున 
భవదనుజ్ఞాగారవంబున 
భానునిభుండు పాండుజనపాలు(డు 
భారతవంశాచార్యు(డు 
భీమసేనుండును దద్వట 


664 


భీముండును వాని హీనసత్త్యుంగా 716 


భువనైకదీపకుండగు 
భువనోపప్లవసమయోద్భవ 
భూజనపరివాదం 
భూపనందను లివ్విధంబున 
భూపాలకుండు బ్రాహ్మణ 
భూరినిజద్యుతితోడC 
భూరిపదఘాతజాతధరా 
భూరిభుజుం డర్జ్హును. డతి 


755 
780 
911 
576 
775 
594 
677 
594 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
('భ్రమవిమోహ లోభభయ 
(భ్రాబితశాతకుంభగృహ 


మండితగుణసంపద 
మం(తయుక్తంబుగా 
మంత్రులు దమతమబుద్ది 
మతిం దలపంగ సంసారం 
మతి బాండుకుమారుల 
మతిమజచి యనిస్తీర్ష 
మనదుర్యోధను జన్మంబున( 
మన మివ్వధంబునం 
మనసిజరాగంబున 
మనుకులపవిత్రు( బు(త్రకు 
మనుజభక్షు. డిదియ 
మనుజులకు నెవ్విధంబున 
మనుమల నెల్ల. జూపి 
మయభుజగమోక్షణము 
మయుండు నశ్వసేనుండును 
మజచునాకొ మజవకుండియు 
మణీ భీమసేనుండు దొల్లి 
మతి యట్టుంగాక 

మతి యట్టుంగాక రాజులకు 
మణి యదియునుంగాక 
మతి యాత్మఘాతంబు 
మతియు 

మతియు నప్పురంబునం 
మజియుం గల వస్తువులెల్లను 
మజియుం దనయొద్దకు వచ్చి 
మజియుం దొల్లి గాతమి 
మతియుం బాటిడు 
మజియు6 గామ(ప్రవృత్తుం డయ్యు 


మతియు( దనకు ధృతరా(్టుం 
మణతియు( దిర్యగ్యోనులయందు 


మజియు. బ్రతిపక్షసంక్షయ 
మజియు గదాకార్ముక 


పద్యము 
మతియు 
మతియు 
మతియు 
మతియు 


గాంధారిందొట్టి 
దుర్యోధన 
ననంతరంబ 
ననేకవినోదంబుల 
మతియు నప్పాండురాజు 
మతియు నప్తురంబునం 
మజీయును 

మజీయును 

మజీయును 

మజీయును 

మజీయును 

మజీయును 

మజియును నొకనా. డెవ్వరు 
మతియును వారల బల 
మజియు నొక్కనాండు 
మజీయు బలదేవాది 
మణియు భీష్మానుమతంబున 
మణియు మరీచ్యాది 
మతియు మాంసపిండంబుల 
మజియు మృగశాపభయం 
మజియు రెండగు 
మతియు వానికంటె 
మజియు వారలకాచార్యుండైన 
మజియు సకలలావణ్య 
మలహారినాథ 

మాకు నతిప్రియుండవు 
మాకులమునందు. దొల్లి 
మానితంబగు నాతపోమహిమం 
మానితులైన పాండవ 
మానుగ రాజకుమారులతో 
మాపుణ్యంబునం జేసి 

మీకు నాయం దయ్యెడు 
మీకులగో(తనామములు 
మీపంచిన విధంబున 
మీయం దీకృష్ణును 
మీరాజుమనోరథంబు 


1006 


పద్యము 
మీరు (ద్రుపదుపురంబునకుం 
మీరు ధర్మానిలశక్రాశ్వినుల 
మీరును గుంతియు 
మీ రెజుంగనట్టి లోకాచారము 
ముదుసలులు దమకిమ్ముగా. 
మునినాథ నాకు సత్సుత 
మునినాథ నాకు సత్సుత 
మునిసహ(స్రపరివృతులయి 
మునీంద్రా నీయాడనితీర్ణంబులుం 
మృగములమైయున్న మమ్ము 
మృగశాపభయమున 
మృదురోమములును 
మేరునగోత్తంస మహీ 
మొనసి యపకారిం గడనిడి 


యతిసంఘంబుల సంగతిన్‌ 
యదుకుల ఏమలపయః 
యమతనయు ధర్మరాజ్యము 
యము లమితశౌర్యు లరిన్ఫప 
యాదవకులవిభు(డగు 
యాదవవృష్టిభోజవరు 
యాదవుల " 
రణరంగంబున (దోణు 
రమణి నిజ భ్రాతృనియోగము( 
రవినిభజతేజు(డైన 
రవిసుతపార్జుల 

రాక్షసావిష్టు( డైనఫ్లు 
రాజకులశేఖర 

రాజత్కీర్తులు వచ్చి 
రాజభూషణ నిత్యసత్య 
రాజయ్యెడువాండు 


రాజరాజగుణరాబిత 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము 


పద్యము 

రాజవరుండైన పార్టుతో 
రాజ్యపదస్ట్రుండ 
రేయును బగలును 

అ 
లలితజటాబిన కుశ 
లలితహయద్విపంబుల 
లలితాంగి యెల్లలో కంబులు 
లావు సెడంగ 
లోకనుతుండు — 
వందురి వగచుచున్న 
వడముడి యారక్కసు 
వడిగొని కారవు లొండొరు. 
వడి నసురవాత ముక్కున 
వడి నౌడుగజచి వలకేల్‌ 
వదలక పెనంగి 
వదలక మరణార్థి యగుచు 
వదలక 'ముచ్చుల 
వధకు నర్హండై వచ్చిన 
వనజాక్షి యేమికారణమున 
వనజాతాయతనే(త్రు 
వననిధిలోని రత్నములు 
వలనుగలమం(త్రివరులం 
వలరాజు సచివుల 
వలవ దుడుగు 
వల్లె యని రాజనందను 
వసుదేవాదియాదవ 
వానితోడిదేమి దివ్య 
వానిమనోవల్లభకుం 
వానియవ్యక్తవచనంబులు 
వారణహస్తానుకారంబు 
వారణావతమున 
వారల బలపరా(క్రమంబు 
వారల శరములు నడుమన 
వారలు ధర్మానిలశక్రాశ్వినులు 


పుట 


485 
510 


637 


676 
613 
679 
799 
544 
773 
908 
681 
923 
668 
888 
641 
889 
814 
612 
953 
610 
741 
699 
967 
650 
878 
615 
846 


పద్యము 
వారితో విగ్రహించుట 
వారిదారుణతపోవహ్ని 
వారు నవ్విఫ్రునతిభక్తిం 
వాసవనందనుండు గుడువం 
వాసవసన్నిభుండు 
వితత(ప్రదక్షిణావర్తిత 
వితతబహురత్నరుచి 
వితతయశు. డరిగి 
విదితంబుగ. బుణ్యామర 
విదితముగ నీకు వర మిచ్చెద 
విదురుడు పాండవహితుడని 
విదురు6 డేతెంచి యొరులకు 
విద్యావిలాస పార్థివ 
వినయమున [ద్రోణురూపు 
వినవయ్య కృత్యవీర్యు. డను 
వినవయ్య గాతముం డన 
వినవయ్య యే మేవురము 
విని కుంతియు6 బాండవులును 
విని రోయుతీంగ గాళ్లం 
విను6 డే హిరణ్యధన్వుం 
విను కార్తవీర్యుకంటెను 
వినుతధనుర్విద్యావిదు 
వినుతయశుండు పాండు 
విను బేల యొట్టికష్టుండు. 
విపరీతమతిని 
విమలమతి యన్యులకు 
విమలములయి లోకత్రిత 
విలసద్దర్మవిశుద్ద వృత్తులు 
విలసితరాజ్యలీల 
విలువిద్య. గలఅచుచుండిరి 
విలువిద్య నొరులు 
విలువిద్య నొరులు 
వివిధాస్త్రకోవిదుండు 
వీకం బజతెంచి నలుగడ 
వీడు పుట్టిన పదియగునాండు 


708 


పద్యము 
వీండె కృతహస్తు. డఖిలాస్త్ర 
వీ. డొక మంత్రసిద్దుండగువి'ప్రుం 
వీతసమస్తదోషుండయి 

వీరల. దోడ్కొనిపోవంగ 

వీర లతిలలితమృదులా 
వీరులు దైవశక్తి. బ్రభవించిన 
వీరికి నిద్రాభంగంబు సేయనోపఈ 
వీరుండగునరుని 

వీరుడు పాండుమహీపతి 
వీరుడు వీడు పాండవుండు 
వీరు కుంతీమహాదేవు లని 
వీరు నమ్మంగం దగుదురు 
వీరు లని పాండుసుతులకు 
వీ రెవ్వరయ్య ద్రుపద 

వీ రెవ్వరో యెం దుండుదురో 
వృక్షశాఖాగ్రమున నున్న 
వృత్రుపై గీర్యాణవిభు( డల్లి 
వెండియు నశ్వసేను నేయ 
వెండియు వారల నిమ్ముగా 
వెడంగ యిట్టిపాటి 

వెడంద యురంబును 
వెబచబవ నీరిలో 

వెజుచి తల్లి దోక 
వెలయంగ. బితృమేధ 

వేడు టెంతయు'. 

వేడుక నమ్ముని 

వేడుక నొక్కరుండు 
వేదంబుల్‌ చదివించె 
వేదంబులందు( (బవీణు.8ై 
వేదము వేదియుం గలుగు 
వేల్వంగ సమకట్టి 
వైహాయసంబైన పరమత్స్య 
వ్యస నవివర్ణితమాన 
వ్యాసపురస్కృతావని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
శ 

శక్తి చదువునుబోలె 
శక్తి రాక్షసనిహతు.డై 
శతశ్చంగనగేంద్రము 
శతశ్చంగ నిలయులగు 
శమహీనుండైన విశ్వామిత్రు 
శరణాగతరక్షణ 
శరనికరసహ[స్రంబుల. 
శరనిధినినాద 
శరనిధిపరివృతవిశ్వం 
శరమోక్షణవేగనిరంతర 
శాత్రవ జైత్రతేజమున 
శూరుల జన్మంబు 
శ్రీజయవిభాసి వినమ 
శ్రీనాథమూర్తి విభుద 
శ్రీపతి గడు నెయ్యంబున 
శ్రీరాజరాజవీర శ్రీరమణేీ 
శ్రీవిభవ నిత్యనిలయ 
శ్వేతకి నీతపమునకే( 
శ్వేతకియుం దనకు 


vA 


ఇ 


షడరత్నిధనుర్దరు6 డెయ్యెడ 
4“ 


సకలరాజసమక్షంబున 

సతికి నొక్కరుండ పతిగాక 
సతివిముక్త యయిన. బతికి. 
సద్వినుత చరిత్రుండు 
సమశీల (శుతుయుతులకు 
సము యుయుత్సు డయ్యన్నము 
రససురవధూ 
సరళతమాలతాల 
సర్వధర్మజ్ఞలరుర్వీ శ 
సర్వలోక కర్మసాక్షి 
సలలితమైన పుట్టు 
సవిశేషముగ ధనుర్వేద 


zk 


పద్యము 
సారణసత్యకా[క్రూర 
సాల(ప్రాంశు నిబోజ్ఞ్యల 
సాహిసకుండైనరు(డ 
సుందరి మాయిద్దణిలో 
సుతజననోత్సవంబున 
సుతవంతులయి విశుద్ద 
సుతశత వర్ణితాశమము 
సుతుండు నభస్వదంశమున 
సుతుల రాక్షసనిహతుల. 
సుతుల విద్యాప్రవీణత 
సుత్రామపు(త్తు. డభిజన 
సురగరుడ విషోరగ 
సురగరుడోరగకిన్నర 
సురల వరప్రసాదమున 
సూర్యుండును నీకు దుర్వాసుం 
సూర్యుండును వసిష్టమహాముని 
సెల్లు డట్టు నేలదైళ్ళి 
సాలయక యెల్లదేశములు. 
సౌభద్ర పౌలోమ కారంధమ 
స్థిరపారుషుండు లోకోత్తరుం 
స్వయంవరలబ్ద we 


హరిం దలంచె సుభద్ర 
హరితనయుండు పారుడు 
హరి పంచిన మార్గంబున( 
హరిపరాక్రమ యేను 

హరి యింద్రు. దలంె 
హరువచనమున 
హారివిచిత్రహేమకవచా 
హైమవతోత్తుంగహేమ 


వ ఆకా 
“ద ఇఆక్త్తజా లా 


739 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


( సరళి వ్యాఖ్యాన సహితం ) 


కృతికర్త 
నన్నయభట్టారకుడు 


వ్యాఖ్యాత 
డాకర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
(J) 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి. వి.సు బ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA 1౧401114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Sabhaparvamu of Nannaya Bhattarakudu 
Vol. Ill. 


Commentary by 
Dr. Appajodu venkatasubbaiah 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.602 
First Edition : August 2000 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, L.A.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 
AI 
(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


V 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


మహాభారతం మన జాతీయ కావ్యం (National Epic). ఈ ఇతిహాసంలో వ్యాసమహర్షి ధర్మం, అర్ధం, కామం, 
మోక్షం - అనే నాలుగు పురుషార్థాలను సాధించటానికి అవసరమయ్యే విజ్ఞానం అంతా చక్కగా ఇమిడ్చాడు. వేదాలు, 
శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారం ఇందులో సముచితంగా చోటుచేసికొన్నందువల్ల, ఈ [గ్రంథం 'పంచమవేదం'గా, 
“భారతీయ విజ్ఞాన సర్వస్వం'గా ప్రశస్తి పొందింది. 


వ్యాసభగవానుడు లోకశ్రేయస్సును కోరి మూడు సంవత్సరాలు నిష్టతో భారతకథను 'జయ' కావ్యంగా రచించాడు. 
దానిని తన శిష్యులద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశాడు. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ కథను 
వినిపించాడు. అట్లా వినిపింపగా పెంపొందిన కావ్యాన్ని 'భారతి మని పిలిచారు. తరువాత ఆ కథను రోమహర్షణుని 
కుమారుడైన ఉ(గ్రశ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు వివరించాడు. అక్కడి 
మునులడిగిన ప్రశ్నలకు ఉ(గ్రశ్రవసుడు చెప్పిన కథార్థాలతో కలిసి భారతం 'మహాభారతం'గా వాసి గాంచింది. 


ఉ(గశవసుడు (సూతుడు) శౌనకాది మునులకు భారత కథనంతా చెప్పి, చివర ఇలా అంటాడు- 
“యదిహాస్తి తదన్య త్ర, యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 


“ఇందులో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు” (What I$ 3 Mahabharata is every 


where; what is not in Mahabharata is nowhere) - అని. 


ఆసక్తికరమైన విషయం, ఏమంటే మహాభారతం ప్రపంచంలోని (గ్రంథాలన్నింటిలోకి గొప్పది. ఉదాహరణకు 
“ఇలియడ్‌”, “ఒడెస్సీ”- అనేవి గ్రీకుల ప్రాచీన ప్రసిద్ద వీరకావ్యాలు. మహాభారతం ఆ రెంటికన్నా అనేకరెట్టు పెద్దది. ఈ 
పెద్దతనం ఒక పరిమాణంలోనేగాక, పాత్ర చిత్రణ (Character delineation ), భావాల వైవిధ్యం (Range of emotion ) 


వంటి అంశాలో స్పష్టంగా తెలుస్తుంది. 
ap) లు కా. 


మహాభారతంలో పాండవుల ఉత్తమ చరిత్ర, కౌరవుల దుర్వ్యృత్తం చక్కగా ఆవిష్కరింపబడ్డాయి. పాండవులు 
ధార్మిక, సాత్విక, దైవీశక్తులు; కౌరవులు అధార్మిక, రాజస, తామసిక, ఆసురీశక్తులు. ఈ రెండురకాల శక్తుల నడుమ 
జరిగిన సంఘర్షణయే కురుక్షేత్ర సం[గ్రామం. అందులో ధార్మికశక్తులకు జయాన్ని కలిగించి, అధర్మశక్తులను 
అంతమొందించి, అవతార పురుషుడుగా, జగద్గురువుగా నిలిచి ఉపదేశించిన దివ్యశక్తి శ్రీకృష్ణుడు. 


భగవద్గీత భారతానికి ఆత్మ; పాండవుల చరిత్ర శరీరం; చతుర్విధ పురుషార్ధ విజ్ఞానం జీవితం; ఇతిహాసాలు, 
ఉపాఖ్యానాలు జవసత్తాలు. మానవ జీవితమనే మహాసముద్రాన్ని మధించి బాదరాయణుడు మానవాళికి అందించిన 


VII 


అమృతకలశం మహాభారతం. మానవజీవిత (క్రమానికి మహాభారత ఇతివృత్తగమనానికి ఎంతో సాదృశ్యం గోచరిస్తుంది. 
ఒక్కమాటలో మానవ ధార్మిక జీవన ప్రవృత్తికి మహాభారతం (ప్రాణాధారం. 


మహాభారతం వేదాలు మొదలుకొని పురాణాలవరకు గల భారతీయ వాజ్మయంయొక్క సారాంశాన్ని 
అందించటమేగాక, ఆ యా అంశాలకు వైరుద్ద్యం ఏర్పడినప్పుడు, వాటికి సామరస్యపూర్వక మార్గాన్ని నిర్దేశించే సమన్వయ 


సంహితగా పేరు గాంచింది: 


“వేదములకు, అఖిలస్మృతి 

వాదములకు, బహుపురాణ నర్గంబులకున్‌ 
వాదైన చోటులను తా 

మూదల ధర్మార్థకానుమోక్షస్టితికిన్‌” 


ఈ విధంగా ఆర్షవాజ్మయానికి అంతటికీ మూదల (ప్రమాణం) అయి ఉండటం మహాభారతం యొక్క ప్రత్యేకత! 


దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూ వచ్చింది. 
ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆ యా భారత అనువాదాలన్నిట్లోనూ తెలుగులో 'కమిత్రయం' వారు రచించిన 
ఆం(ధమహాభారతానికి ఒక ప్రత్యేకత నెలకొనిఉంది. తెనుగుభారతం కేవల అనువాదం కాదు; కృష్ణద్వైపాయనుడు వైదికమైన 
ఏ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, ఆ నిరూపితార్థం చెక్కుచెదరకుండా పుణికిపుచ్చుకొని అవతరించిన స్వతంత్ర 
రచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి! 


'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, 'భారతం చదివినవాడు పండితుడు'- ఇత్యాది లోకోక్తులు 
తెలుగులో వెలిశాయంటే ఆంధ్రులకు మహాభారతమంటే ఎంతటి ఆదరమో తేటపడుతోంది. ఆంధ్రావళికి అలాంటి 
ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వురూ (త్రిమూర్తుల లాంటివారు. వారిలో ఆదికవియే విష్ణువు, కవిబ్రహ్మయే 
బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరువేరు కాలాల్లో, 
తెలుగుదేశంలోనూ వేరువేరు (ప్రాంతాల్లో తమతమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, 
సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్చుతూవుంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం. తరతరాల 
తెలుగుజాతికి ఆదర్శంగా తెనుగు సంస్కృతి మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్లగోపురం ఆం[ధ్రమహాభారతం. ఆ 
సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షర శిల్పులు “కవిత్రయం” అందరకూ ఆరాధ్యులు. 


పై త్రిమూర్తుల్లో ఆద్యుడు, ఆంధ్రసారస్వతానికి “అపర వాల్మీకి” నన్నయభట్టారకుడు. ఆ మహాకవి వేంగీదేశపు 
రాజధాని అయిన రాజమహేంద్రవరంలో చాళుక్యవంశ ప్రభువగు రాజరాజుయొక్క ప్రోత్సాహంతో క్రీ.శ. 1053 ప్రాంతంలో 
వ్యాసభారత ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆంధ్రవాజ్మయ చరిత్రలో అపూర్వమైన ఆ మహానీయ సన్నివేశాన్ని 
పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1982-83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం”గా (ప్రకటించింది. అప్పట్లో 
నన్నయ సహస్రాబ్ది జయంతి- ఉత్సవాలు తెలుగుదేశంలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడినాయి. 


IX 
ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆర్షధర్మానికి, ఆంధ్రభాషా సాహిత్యాలకు, సంస్కృతీ సభ్యతలకు 
మార్గదర్శకమైన ఆది కావ్యానికి - ముఖ్యంగా తాలి మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్యాంసులచే ప్రతిపదార్థ, తాత్పర్య, 
విశేషాలను వ్రాయించి ప్రచురించే ధార్మిక కార్యక్రమాన్ని ఆసక్తితో చేపట్టారు. తొలుదొలుత నన్నయ భారతభాగంతో 
ఆరంభమైన ఈ కార్యక్రమం (క్రమేణ తరువాతి పదిహేను పర్వాలకు కూడా వ్యాఖ్య [వ్రాయించాలనే ఉదాత్త సంకల్పానికి 


దారితీసింది. 


ఈనాటి విద్యార్థుల పాఠ్యప్రణాళికల్లో భారతీయ సంస్కృతి వైశిష్ట్యాన్ని బోధించే అంశాలకు తగినంత ప్రాధాన్యం 
లేక, అరుదైపోతూ ఉన్నందున, కవిత్రయమహాభారతం అందించే సందేశం సామాన్య జనులకూ, అలాగే నేటి యువతరానికీ 
అందేటట్టు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత ప్రచురణను 


అందుకు అనువైన మహోద్యమంగా చేపట్టి పురోగమిస్తున్నది. 


మొదట నన్నయ భారతభాగానికి సరళ గ్రాంథికంలోనూ, తరువాత తిక్కన భారత భాగానికి శిష్టవ్యావహారిక 
భాషలోనూ- అందులోనూ భిన్న భిన్నశైలులలో - వ్యాఖ్య రచింపబడి ఉన్నందున, ఈ మొత్తం సంపుటాల వ్యాఖ్యాన 
స్వరూపానికి ఏకవాక్యతనూ, సామాన్యపాఠకులకు సైతం సుబోధంగా ఉండే విశిష్ట వ్యావహారికరీతినీ సంతరించటానికి 


ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారిని సంపాదకులుగా నియమించటమైనది. 


వెయ్యేళ్ల తెలుగు సాహిత్యానికే కీర్తికిరీటమైన ఆంధ్రమహాభారతాన్ని సరళవ్యాఖ్యతో అచిరకాలంలో సమ(గ్రంగా 
ముద్రించి, ఈ రీతిగా ఆంధ్రావళికి సమర్పింపగలుగుతున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎంతో 


సంతోషిస్తూన్నది. 


ఆదికవి నన్నయభట్టారకుణ్ణి ఆంధ్రమహాభారత రచనకు (ప్రోత్సహించిన రాజరాజు (క్రీ.శ. 1022 ఆగస్టు 22వ 
తేదిన పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అద్వితీయ చారిత్రక సన్నివేశాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ 
సంవత్సరం ఆగస్టు 22న శ్రీ పద్మావతీ శ్రీనివాసుల మంగళాశాసనములతో ఆది, సభా పర్వాలను తిరుపతిలో 
ఆవిష్కరించడం జరిగింది. ఆదినుండి ఈ వాజ్మయయజ్ఞంలో పాలుపంచుకొన్న సుగృహీతనామధేయులయిన విద్యావేత్త 


లందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ వున్నాము. 


వేదత్రయమూర్తి అయిన వేంకటేశ్వరుని అను[గ్రహంవల్ల, వ్యాఖ్యానసహితమైన ఈ 'జయేతిహాసం' సర్వులకు 


జయ(ప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష. 


X 


అనతి కాలంలోనే ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా పునర్ముద్రిస్తున్నాము (2006). ఎప్పటిలాగే పాఠకులు 
సమాదరిస్తారని ఆశిస్తున్నాను. 
వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్రభా 
షగనొనర్శి జగతి బొగడు గనిన 
నన్నపార్యు6, దిక్కనను గృతక్రతు, శంభు 
దాసు నెజ్బసుకవి( దలంతు భక్తి, 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్క లకి, మూలాధారాలైన వేదాలు, శా(స్తాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని నిర్మించడం, 

౧ Ua జ యు © = 

పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్తాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాదికార్యక్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
ఆంధ్రభాగవత (ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల (క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 


ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ అదే విధంగా 
నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య సూచనలు 
చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం నన్నయ 
విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము'” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 'నన్నయ 
వ్యాస పీఠము' - అనే (ప్రశస్త సంచికను (ప్రచురించింది. 


XI 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్న్మయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ([గ్రాంథికములో [వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయితల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో ఏకరూపత 


XII 
కలుగునట్టు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారికి 
అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. (ప్రధాన సంపాదకుడు వాత(ప్రతిని సాధ్యమగునంత త్వరలో అచ్చుకు 
(Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము (వాత(ప్రతిని ముద్రణకు 
ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి గృహంలో 1991 
జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌ యస్‌.వి.ఓరియంటల్‌ 
కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి “తిక్కన భారత వ్యాఖ్యారచనాప్రణాళికొను 
గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. 
అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ [క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కే. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. సభ్యులందరి 
సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XV 
విశేషాంశాల్జో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్టానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్యాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన నిపుణులను 
కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి[ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 


XVI 


అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధ్రైలులను (ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్ణయించడమై నది. 
భాషోలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ (వ్రాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల తగ్గించటానికీ, 
అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన (ప్రతిని కాకుండా, వేరే ప్రతులను (ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. అటువంటి 
ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న (ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని నిర్ణయించటం 
జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125910) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యాను(క్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - అనే 
రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్థీకరించటం జరిగింది. 


xvi 
సంపాదక మండలి సభ్యులు 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

ప్రొ॥ ఎస్‌.బి.రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహా మండలి సభ్యులు 

(ప్రొ॥ బిరుదురాజు రామరాజు ప్రొ॥ ఎస్‌.బి.రఘునాథాచార్య 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్ధన్న 


ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి.సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన ‘క్యాంప్‌ ఆఫీస్‌లో పై రెండు మండలుల లోని సభ్యుల సంయుక్త సమావేశం నిర్వహింపబడింది. 
ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారతసంపుటా లన్నింటినీ వెలువరించాలనే ముఖ్యతీర్మానం 
కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 'వర్మ్‌షాపొలను కూడ నిర్వహించడానికి 
నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మ(ప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం- 
ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే 
వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక 
కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 
“'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతం” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే 
సహృదయసాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. 


కృతజ్ఞతలు: 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభీవాదములు. ఈ మహాగ్రంథం వెలుగు చూడటంలో 


XVII 


ముఖ్యకారకులైన సహృదయులు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారులు డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., 
గారికి అనేక ధన్యవాదాలు. 


ఈ ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో ప్రధానపాత్ర 
వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన 
సంపాదకుడు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్వాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 


“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. “సప్తగిరి” సంపాదక కార్యాలయ ప్రచురణల విభాగంలో 'సబ్‌ ఎడిటరుగా 
ఉద్యోగిస్తూ 1995లో పదవినుండి విరమించేదాకా ఈ ప్రణాళిక విషయమై మిగుల సహకరించిన విద్వత్మవివర్యులు శ్రీమాన్‌ 
ముదివర్తి కొండమాచార్యులుగారికి, ఆచార్య క. జె.కృష్ణమూర్తి (కంటోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌) గారికి అనేక కృతజ్ఞతలు. ఈ 
కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు 
రీసెర్చ్‌ అసిస్టెంట్‌ శ్రీ కోరాడ రామకృష్ణ, తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక 
కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఎం. 
లక్ష్మణరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహ విశేషం వల్ల ఈ మహోత్తమగ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌. ఎస్‌.రామమూర్తి 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపాదక మండలి సభ్యులు 


డా॥ ఏ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. అధ్యక్షులు 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 


ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
ప్రొ॥ఎస్‌. బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 


డా॥ బిరుదురాజు రామరాజు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 
ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

దాః అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్ధన్న 


ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 


డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, కన్వీనర్‌ 


“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


So: స జ స య 


బా 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
: డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. డాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

| డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
| డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా. 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 
విరాట. ఆశ్వా. 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ. ఆశ్వా. 8 

ద్రోణ. ఆశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా 5 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 

శల్య. ఆశ్వా. 1 

స్త్రీ. ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 12; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా. 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా. 5 

శాంతి. ఆశ్వా, 6 

ఆను. ఆశ్వా. 1,2 

ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భండార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


ల 
లి 


ట్‌. 
క్‌ కై ¥ 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సతి 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శార్గూలవిక్రీడితం 
టి 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


[పీఠిక విషయసూచిక:- 1. సభాపర్వంలో రెండు మహావృక్షాలు- పు.13 3 2. సభాపర్వం: నామసార్థక్యం- పు.16 ౫ 
3. నన్నయ రచనలో నాటకీయత - పు.17 ౫ 4. శిశుపాలవధ-సమగ్ర వ్యాయోగప్రయోగం - పు.19 ౫: 5. కుమారాస్త్రవిద్యా 
ప్రదర్శనం- బహిరంగ వ్యాయోగ ప్రదర్శనం - పు.28 ౫ 6. వ్యాయోగం: సమవకారం - పు.31 ౫ 7. జరాసంధవధ- 
సమగ్ర సమవకారం - పు.32 ౫ 8. హిడింబాసురవధ- పాక్షిక సమవకారం- పు.37 ౫ 9. బకాసురవధ- సలక్షణసమవకారం 
- ఫు.40 ౫2 10. ద్యూతసభ- డిమ ప్రయోగం - పు.40 ౫ 11. సాత్వతీ- ఆరభటీవృత్తుల సమగ్ర నిర్వహణ- పు.41 
౫% 12. ప్రసన్నకథాకలితార్థయుక్తి- పు.52 (1) సభాపర్వంలో ద్రౌపదికి గల ప్రాధాన్యం - పు.54 (2) ద్రౌపదీ వస్రాపహరణం- 
వివస్త్రత - పు.55 (3) సంబుద్ది-సంస్కృతి - పు.56 (4) అన్నగారి అదుపు-అంతరార్థం - పు.57 ౫ 13. నన్నయ కథాకథన 
శిల్పం - పు.58 (1) కార్యకారణపద్ధతి -పు.58 (2)సమన్వయ సూత్రం -పు.59 (3)ప్రశంసలు: ప్రయోజనాలు - పు.59 ౫ 
14. సహానుభూతి-సానుభూతి-పు.60 ౫ 15. ప్రథమాశ్వాసంలో సహానుభూతి: ద్వితీయాశ్వాసంలో సానుభూతి - పు.61 ౫ 
16. “ఎజుంగ6 జెప్పుము దీని నీ వెజుగుదేని - పు.62 ౫ 17. పాండవ దిగ్విజయం- ప్రాచీన భారతం- పు.72 ౫ 
18. సభాపర్వం సూక్తిసుధాకరం- పు.75 ౫ 19.సభాపర్వం: ఉద్యోగపర్వం- పు.76 ౫ 20. శబ్దగుణశాలి నన్నయ 
చతురైలి- అర్థగుణశాలి తిక్కనయజ్వశైలి- పు.77 ౫: 21. నన్నయ కవితలో ఓజస్సు- పు.80 ౫ 22. నన్నయ కవితలో 
ప్రసాదం- పు.87 ౫ 23. నన్నయ కవితలో మాధుర్యం- పు.89 ౫ 24. సభాపర్వం - సందేశం - పు94 ౫ 
25. కవిత్రయ మహాభారతం - వ్యాఖ్యానం - పు.96] _[అనుబంధం: సభాపర్వ కథాసారం - పు.98] 


ఆ. “ధర్మజుండు ధర్మతరు, వర్షునుడు ఘన 
స్కంధ, మనిలసుతు(డు శాఖ, కవలు 
పుష్పఫలము, లేను భూసురులును వేద 
ములు దదీయ మైన మూలచయము.” 


ఆ. “రోషమయ మహాతరువు సుయోధనుం, డురు 
స్కంధ మందులోనం గర్లు, డలరు6 
గొమ్మ సౌబలుండు, గుసుమఫలములు దు 
శాసనుండు, మూలశక్తి తండ్రి.” (ఉద్యో. 1. 356, 355) 


సభాపర్వంలో రెండు మహావృక్షాలు 


ధర్మరాజు ధర్మవృక్షం. దుర్యోధనుడు రోషవృక్షం. వీరిద్దరూ మహావృక్షాలుగా సభాపర్వంలో దర్శన మిస్తారు. 
ఉద్యోగపర్వంలో ఘర్షణపడతారు. చెట్టు మహావృక్షం కావాలంటే కొమ్మలతో విస్తరిల్లాలి. మూలబలంతో స్కంధం చేవతేలాలి. 
పూలుపండ్లు దాని వైభవంగా నిలవాలి. అది ధర్మవృక్ష మైతే లోకహితంకొరకు సువాసనలు విరజిమ్ముతుంది. అధర్మవృక్ష 
మైతే స్వార్థంతో లోకప్రళయానికి దోహదం చేస్తుంది. ఇటువంటి రెండు విరుద్ధవృక్షాల ప్రకృతిని, విస్తృతిని దర్శింపచేసే 
పర్వం సభాపర్వం. 


పీరిక్ర: 2 


ఆంధ్రమహాభారతంలోని పదునెనిమిది పర్వాలను నాలుగుభాగాలుగా విభజించుకొని చదివే పరిపాటి ఆంధ్రులలో 
కనపడుతుంది. మొదటిభాగం - ఆదిపంచకం (ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగపర్వాలు); రెండవభాగం- యుద్ధషట్కం 
(భీష్మ ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్రీ పర్వాలు); మూడవభాగం- శాంతిత్రయం (శాంతి, ఆనుశాసనిక, అశ్వవేధపర్వాలు); 
నాల్గవభాగం- ఆశ్రమవాస చతుష్టయం (ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణపర్వాలు). 


పదునెనిమిది పర్వాలలో సభాపర్వం కీలక మైనది. ఇది లేకపోతే తరువాతి కథ లేదు. మహాభారతాన్ని ఒక 
మహానాటకంగా భావిస్తే, అందులో సభాపర్వం ప్రతిముఖసంధిస్థానంలో ఉంటుంది. ఆదిపర్వం ముఖసంధిస్థానీయం. బీజ, 
బిందు, పతాక, ప్రకరీ, కార్యాలు అర్థప్రకృతులు. ఆరంభ, యత్న, ప్రాప్తాశా, నియతాప్తి, ఫలాగమాలు అవస్థలు. 
అర్థప్రకృతులు అవస్థ లైదింటితో వరుసగా కలిసి ప్రవర్తిల్లటంవలన పంచసంధులు ఏర్పడతాయి. ముఖ, ప్రతిముఖ, గర్భ, 
అవమర్శ(విమర్శ), నిర్వహణ సంధులు అయిదు. 


చతుర్విధపురుషార్థ సాధనాత్మకమైన జీవితాన్ని నడుపుతూ, అధర్మవర్తనులను శిక్షించి, ధర్మాన్ని ఉద్ధరించి చంద్రవంశచరిత్రలో 
సమగ్రగుణోపేతులు కావాలని పాండవుల ధర్మవీరవ్రతం. పాండవులు పుట్టినప్పటినుండి దివ్యశక్తియుతులు కావటంచేత 
దుర్యోధనాదులచేత ద్వేషించబడుతూనే ఉన్నారు. ఉపాంశువధనుండి భీముడు ఎన్నోసార్లు బయటపడ్డాడు. 
కుమారాస్త్రవిద్యాసందర్శన ఘట్టంలో పాండవకౌరవులు వైరివర్గాలుగా చీలిపోయారు. పాండవుల నందరినీ సామూహికంగా 
చంపాలనే పన్నాగంలో భాగంగా దుర్యోధనుడు పన్నిన లాక్షాగృహదహన వ్యూహంవలన పాండవులకు కౌరవులు దాయాదులైనా 
ప్రబలశత్రువులుగా పరిణమించారు. ద్రౌపదీవివాహానంతరం పాండవులకు క్రొత్తగా ఏర్పడిన బంధుమిత్రుల బలాన్నీ, బలగాన్నీ 
గమనించి కౌరవులు పాండవులకు రాజ్యంలో భాగ మివ్వటంతో పైకి సయోధ్యతలు కుదిరినా అంతశ్ఫ్ళెత్యాలు అట్లాగే 
ఉండిపోయాయి. ఆదిపర్వం ముగిసేనాటికి శ్రీకృష్ణుడి (పేరణచేత విశ్వకర్మ నిర్మించియిచ్చిన ఇంద్రప్రస్థంలో పాండవులు 
ప్రజారంజకులుగా ప్రకాశిస్తూ ఉన్నారు. కథలో బీజారంభాల ప్రకాశనం ప్రకృష్ణంగా జరిగింది. ముఖసంధి ముచ్చటగా 
రూపుకట్టింది. 


సభాపర్వంలో ధర్మరాజు పాండురాజాదులకు ఉత్తమగతులు కలగటానికి రాజసూయం తలపెట్టాడు. శ్రీకృష్ణుడి 
సహాయంతో మయసభను పొందాడు; జరాసంధుడిని వధించి వివిధదేశాధిపతులకు విముక్తిని ప్రసాదించి వారిని మిత్రులుగా 
చేసికొన్నాడు. నలుగురు తమ్ములతో నాలుగుదిక్కులను జయించి అపారసంపదను గడించాడు. రాజసూయాన్ని శాస్తోక్తంగా 
నిర్వహించి, శ్రీకృష్ణుడిని పూజించి, శిశుపాలుడి అడ్డు తొలగించి, సమ్రాట్టుగా సత్కీర్తిని సంపాదించాడు. ధర్మరాజుజీవితంలో 
రాజసూయం ఒక మహాయోగం! 


ధర్మరాజుచరిత్ర రెండుయజ్ఞాలతో ప్రకాశించిన ప్రఖ్యాతేతివృత్తం; ఒకటి రాజసూయం, మరొకటి అశ్వమేధం. 
ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాశ్వత్థామలు, దుర్యోధనాదులు ఉండగా ధర్మజుడు స్వతంత్రించి సమ్రాట్టుగా 
ప్రకాశింపచేసిన యజ్ఞం రాజసూయం. దానివలన ఇహంలో ప్రజలు, పరంలో పాండురాజు లాభించారు. కాని, భవిష్యత్తులో 
విస్తారంగా ప్రజాక్షయ మయ్యే మహాయుద్ధం జరిగే ప్రమాదం ఏర్పడింది. దానికి చూళికవలె జ్వలించి, పాండవవైభవాన్ని 
చూచి దుర్యోధనుడి గుండెలో రగిలిన ఈర్యాాగ్ని పాండవులకు అష్టకష్టాలు కలిగించింది. మయసభలో ఎంత ఐశ్వర్యాన్ని 
పొందాడో ధర్మరాజు మాయాద్యూతసభలో అంత కోల్పోయాడు. తననూ తన తమ్ములనూ భార్యనూ జూదంలో ఓడిపోయాడు. 
పాంచాలి నిండుసభలో అవమానించబడింది. వస్తాపహరణ సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు రక్షించాడు. దుశ్శకునాలు 
వెలువడ్డాయి. ధృతరాష్ట్రడు గాంధారీవిదుర ప్రేరితుడై ద్రౌపదికి వరాలరూపంగా రాజ్యాన్నంతా ఇచ్చి దాసదాసీత్వాలను 
తొలగించాడు. పునర్జ్యూతంలో కూడా ధర్మజుడు ఓడిపోయి తమ్ములతో భార్యతో కూడి అరణ్య అజ్ఞాతవాసాలు చేయటానికి 
పూనుకొన్నాడు. శకునిమాయవలన దుర్యోధనుడు అతిసులభంగా అనంతసంపదను సంపాదించి అడ్డులేని అహంకారంతో 
వ్యవహరించాడు. అతడి దుష్ప్రవర్తనాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. వికర్ణవిదురాదులు ధర్మంచెప్పబోయి మాటవడ్డారు. 
పాండవులు వెంటనే ప్రతీకారం తీర్చికొనే అవకాశం లేకపోయినా, భవిష్యత్కాలంలో జరిగే భయంకరమైన యుద్ధంలో 
ధార్తరాష్టులనందరినీ, కర్ణశకునులను చంపుతామని భీమాదులు భీకర ప్రతిజ్ఞలు చేశారు. సభాపర్వంలోని ప్రథమాశ్వాసంలో 
ధర్మతేజం సముజ్ఞ్వలంగా ప్రకాశించింది. ద్వితీయాశ్వాసంలో కుత్సిత స్వార్థ దురహంకారం అసూయాగ్నితో విజృంభించి 


పీఠిక: 3 


ధర్మతేజాన్ని చుట్టుముట్టింది. రెండురకాల విరుద్ద విచిత్ర శక్తుల మహాప్రతాపం ప్రజ్వరిల్లింది. ఆదిపర్వంలో ఆరిపోయినట్లు 
కనిపించిన పాండవ కౌరవద్వేషం సభాపర్వంలో కార్చిచ్చువలె రగులుకొని వ్యాపించి ధార్తరాష్ట్రవనాన్ని కాల్చటానికి పూనుకొన్నది. 
అరణ్యవాసమంతా పాండవులు కౌరవులపై పగసాధించి విజయం పొందటానికి కావలసిన తపస్సంపదను, శస్తాస్త్ర సంపదను 
పొందటానికే వినియోగించుకొన్నారు. ఆపైన కురుక్షేత్రయుద్దంలో ధార్తరాష్టులను చంపి, ప్రతిజ్ఞ లన్నీ నెరవేర్చి విజయాన్ని 
పొందారు. అంటే- రాజసూయంలో ధర్మరాజు సంపాదించిన వైభవాన్ని, తీవ్రయత్నంతో యుద్ధానంతరం తిరిగిపొందా 
డన్నమాట! 


యుద్దానికి పూర్వం రాజసూయంలో ధర్మరాజు సమ్రాట్టు. యుద్దానంతరం అశ్వమేధంలో మరల సమ్రాట్యు. ఈ 
రెండు యాగాలూ అతడి చరిత్రలో రెండు మహర్దశలు. ఈ రెండింటి నడుమ సాగిన సంఘర్షణ భారతంలోని ప్రధానకథ. 
అందులో ‘బిందువు మాయాద్యూతం. “యత్నం” పాండవ శపథాలు. అందువలననే ఆదిపర్వం ముఖసంధి కాగా, సభాపర్వం 
ప్రతిముఖసంధి అవుతుంది. 


ధర్మరాజు ధర్మతరువుగా యౌవరాజ్య పట్టాభిషేకంతో నిలిచాడు. కాని, రాజసూయంలోమాత్రమే కొమ్మలు సాచి 
విస్తృతినీ, వైభవాన్నీ ప్రదర్శించకలిగాడు. ఆదిపర్వంలో భీమార్జునుల బలపరాక్రమాలు ప్రకటితా లైనాయి. సభాపర్వప్రథమాశ్వాసంలో 
దిగ్విజయసాధనలో తమ్ముల ప్రతాపం ప్రకాశితమైనది. ధర్మం, శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, ధర్మజుడి బజెన్నత్యానికి మూలబలంగా 
నిలిచారు. భూతలంమీద నున్న రాజులందరి మొక్కు లందుకొన్న ధర్మరాజు మూర్తికట్టిన ధర్మంగా కీర్తించబడ్డాడు. “రామో 
విగ్రహవాన్‌ ధర్మః” అని శ్రీరామచంద్రుడు ప్రశంసితు డైనబ్లే 'ధర్మజో విగ్రహవాన్‌ ధర్మః” అని యుధిష్టిరుడు ప్రఖ్యాతి 
నొందాడు. పుష్పఫలాలతో చేవతో పెరిగిన ధర్మ మహాకల్పవృక్షం ధర్మరాజు. యజ్ఞదీక్షితు డైన ధర్మజుడు మూర్త మైన ధర్మ 
మని కీర్తించాడు నన్నయ. 


ఉ. “సమ్మదమంది చూచిరి భృశంబుగ భూజను లెల్ల బ్రహ్మతే 
జమ్మును రాజతేజమును సద్బహుభూషణరత్నరాజితే 
జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పంగ మూర్త మైన ధ 
ర్మమ్మునుబోలె నున్న గుణమండితు దీక్షితు ధర్మనందనున్‌.” (సభా. 1.290) 


మహాభారతంలో ప్రతినాయకు డైన దుర్యోధనుడు మూర్తీభవించిన క్రోధం. రోషమయమహాతరువు. క్రోధప్రధానుడు- 
ఉద్ధతుడు, అర్ధ పురుషార్థ సాధకుడు, అధర్మరతుడు, ఆత్మళ్లాఘానిరతుడు, కపటి, నయవంచకుడు కావటం సహజం. 
కణికనీతి బోధతో దుర్యోధనుడు రోషవృక్షంగా అవతరించాడు. అతడికి కర్ణుడు చేవగల స్కంధం అయ్యాడు. కుమారాస్త్ర విద్యా 
ప్రదర్శనంలో ఆ చెట్టుకు ఆ బోదె సిద్ధించింది. శకుని మాయోపాయాలు ఆ చెట్టుకు కొమ్మలు. లాక్షాగృహదహనం, 
మాయాద్యూతం, అనుద్యూతం ఆ కొమ్మల విలాసాలు. శకుని దుర్మంత్రానికీ, దుర్యోధనుడి అసూయాగ్రహాలకూ అనుస్పందించి, 
అనుమతించి, కపటనాటకం ఆడగలిగిన రెండునాల్కల ధృతరాష్ట్రుడు ఆ చెట్టుకు మూలబలం. అది శ్రీకృష్ణుడంతటి 
దృఢమైనది కాదు. భయ మోహాలచేత కంపించిపోయేది. అందువలన రోషతరువు ఎప్పటికైనా కూలేదే. ధృతరాష్టుడివలన 
దుర్యోధను డనే చెట్టు నిలిచింది. కర్ణుడివలన చేవ తేలింది. శకునివలన విస్తరించింది. దుశ్శాసనుడివలన దుర్వాసనలను 
వెదజల్లింది. ధృతరాష్టాదులు దుర్యోధనుడి ఈర్వాగ్నిని చూచి భయపడ్డారు. శకుని ఆజ్యం పోశాడు. కర్ణుడు గాలిగా వీచి 
రెచ్చగొట్టాడు. దుశ్ళాసనుడు జ్వాలాజిహ్వలవలె పెచ్చుపెరిగి శత్రువులను అవమానాలతో దహించాడు. భీముడు చేసిన 
ప్రతిజ్ఞలు దుర్యోధన దుశ్ళాసనులను సంహరించటానికి ఉద్దేశించబడినవి. వాటికి బలమైన హేతువు కర్ణుడు. ద్రౌపదికి 
జరిగిన ఘోరమైన పరాభవానికి కారణం కర్ణుడి మాటలూ, సూచనలే. నిండుసభలో బంధకిని వివస్త్రను చేసినా తప్పులేదన్నదీ, 
జూదంలో ఓడని ఆరవ భర్తను ఎన్నుకొనుమని అవహేళనం చేసిందీ కర్షుడే. అతడి మాటలు, దుర్యోధనుడు పాండవ 
ధర్మపత్నిని తన తొడపై కూర్చొను మని చేసిన సైగలు, దుశ్శాసనుడు లజ్జలేక ఆమె శిరోజాలు పట్టి లాగి వస్త్రాపహరణం 
చేసిన దుశ్చర్యలు భావికాలంలో పాండవుల మనస్సులలో ములుకులై బాధించి ప్రతీకారజ్వాలలను ప్రజ్వలింపచేశాయి. 


పీరిక: 4 


దుర్యోధనుడి దౌష్ట్యవిశ్వరూపం చూడగలిగిన పర్వం సభాపర్వమే! అర్థలోభంవలన కల్పవృక్షాలనుసైతం బొగ్గులకొరకు కాల్చే 
అంగారకారుడివంటి కరుణారహితుడు దుర్యోధనుడు. విదురుడు ధృతరాష్టుడితో అన్నమాటలలో- 
మధ్యాక్కర. 

“అంగారములు గొనువేడ్క( బుష్పఫఘలావళీలలిత 

తుంగద్రుమప్రకరంబు6 గరుణావిదూరు(డై కాల్చు 

నంగారకారు౯ బోలంగ సమకట్టె నర్దలోభంబు 

నం గురుకులహానికరుండు ధారుణీనాథ! నీసుతు.డు.” (సభా. 2.182) 

ఈవిధంగా ధర్మవృక్ష రోషవృక్ష సమగ్ర విస్ఫూర్తులు సభాపర్వంలో రూపుకట్టాయి. 
సభాపర్వం: నామసార్థక్యం 

ఆంధ్రమహాభారతంలోని అష్టాదశపర్వాలలో రంగస్టలసూచకా లైనవి సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, 
ఉద్యోగపర్వం. సభలను ఆలంబనంగా చేసికొని ప్రవర్తిల్లిన పాండవ జీవితవృత్తాన్ని అధికరించి చెప్పేది సభాపర్వం. 
వనవాసవ్రతాన్ని నిర్వహిస్తూ అరణ్యాలలో గడపిన పాండవ జీవిత విశేషాలను ఆయా ఘట్టాలలో వివరించేది అరణ్యపర్వం. 
విరాటనగరంలో మారువేషాలతో ఎవ్వరికీ తెలియరాకుండ అజ్ఞాతవాసాన్ని పాండవులు నిర్వహించిన ఆసక్తికరమైన కథను 
వివరించేది విరాటపర్వం. ఉపప్తావ్యంలోని ధర్మరాజు సభలోనూ, హస్తినాపురంలోని ధృతరాష్ట్రుడి సభలోనూ దూతకార్యాలు 
నాటకీయంగా నిర్వహించే వస్తువు కలది ఉద్యోగపర్వం. ఇవి వేర్వేరు పర్వాలుగా కనపడుతున్నా తత్త్వతః ఒక్కటే 
మహాపర్వం అనవచ్చును. సభాపర్వంలో జరిగిన కథకు అనుబంధాలే అరణ్య విరాట ఉద్యోగాలు. ఉద్యోగపర్వం ఆది 
సభాపర్వ కథార్థాల పునర్విచారణమే. అందులోనూ పాండవ కౌరవ సభలలో దౌత్యాలు నడుస్తాయి. కురుక్షేత్రయుద్దానికి 
శంఖాలు పూరించబడతాయి. ఈవిధంగా భారతంలోని ఆది పంచకంలో సభలు కీలకపాత్రలు నిర్వహిస్తున్నాయి. ఆ యా 
సభలలో సాగిన కథార్థాలకు మూల మైనది మయసభ. అది దివ్యసభ. దానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు నిర్మించింది 
మణిమయ (ద్యూత)సభ- ఫలితాలనుబట్టి చూస్తే అతడి సంతానానికి యమసభ. పుణ్యం ప్రోగుచేసింది మయసభ. పాపం 
మూటకట్టింది ధృతరాస్త్రసభ. “అత్యుత్కటెః పుణ్యపాపైః ఇహైవ ఫల మశ్నుతే” అన్న న్యాయానికి ఆ సభలు బొమ్మాబొరుసులు! 


సభాపర్వంలోని రెండుసభలూ, ఉద్యోగపర్వంలోని రెండుసభలూ శ్రీకృష్ణ మహిమలకు వ్యంజకాలుగా నిలవటం 
పాండవుల దైవీసంపదకు నిదర్శనం. “ధర్మో రక్షతి రక్షితః అనే న్యాయాన్ని అనుసరించి శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడుగా 
పాండవులను నాలుగురకాలుగా ఆదుకొన్నాడు నాలుగుసభలలో. రాజసూయయాగంలో మయసభలో ధర్మజుడిని సనమ్రాట్టుగా 
నిలిపింది శ్రీకృష్ణుడే. అతడి వ్యూహబలమే ధర్మజుడి మూలబలం. ధృతరాష్ట్ర నిర్మిత మైన సభలో అంతసంపదను ఆ విధంగా 
మాయాద్యూతంలో కోల్పోతున్న సందర్భంలోకూడా ధర్మజుడుకాని, అతడి తమ్ములుకాని శ్రీకృష్ణుని స్మరించలేదు. 
బలవంతంగానైనా పిలువబడినప్పుడు క్షత్రియుడు జూదమాడక తప్పదనే ధర్మపన్నం చదివాడేకాని ధర్మరాజు తనకు 
హృదయస్థానీయు డైన శ్రీకృష్ణపరమాత్మను తలంచనేలేదు. కాని, విపత్తులో మునిగిన ద్రౌపది శ్రీకృష్ణుడిని స్మరించి తనను 
తాను ఉద్ధరించుకొనటమే కాక పాండవులను కూడ ఉద్ధరించగలిగింది. అనుద్యూతంలోకూడా ధర్మజుడికి శ్రీకృష్ణుడు 
తలపులో నిలువలేదు. వ్యసనమున్నచోట వాసుదేవు డుండడు కాబోలు! అయినా ధర్మాన్ని రక్షించే పాండవులను మయసభలో 
ప్రత్యక్షంగానూ, ధృతరాష్ట్ర సభలో పరోక్షంగానూ రక్షించి శ్రీకృష్ణుడు దివ్యశక్తిని ప్రదర్శించాడు. 

ఉద్యోగపర్వంలో ఉపప్తావ్యంలోని ధర్మజుడిసభలో తీర్చరిగా నిలిచి సంజయురాయబారంలోని బండారాన్ని 
బయటపెట్టాడు. హస్తినాపురసభలో మధ్యవర్తిగా నిలిచి ధార్తరాష్టుల అధర్మప్రవృత్తినీ, పాండవుల నీతివర్తనాన్నీ లోకంలో 
ప్రకటమయ్యేటట్లు వర్తించి నైతికమైన విజయాన్ని పాండవులకు సాధించిపెట్టాడు. 


సభాపర్వంలో శ్రీకృష్ణుడు పాండవులకు యోగదాయకుడు. ఉద్యోగపర్వంలో క్షేమకారకుడు. ఇది సభల కథలవలన 
ప్రతీయమానమయే ప్రబంధధ్వని. 


పీఠిక: 5 


మయసభ ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మసభలకంటె మనోహరంగా ఉన్నదని నారదుడు చెప్పటం 
యథార్థంగా కథార్థంగా నిలిచినా, పాండురాజు యమసభలో, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉండట మెందు కనే ప్రశ్న 
ధర్మజుడికి పుట్టటం, పరమార్థంగా పాండురాజు ధర్మరాజును రాజసూయం చేయుమని ఆదేశించిన వార్తచెప్పటానికి 
పోషకంగా, హరిశ్చంద్ర మాహాత్మ్యాన్ని చెప్పటానికి ఉపాయంగా సాగింది సభాప్రశంస. మయసభ రాజసూయసంకల్పానికి 
రంగమై నిలిచింది. రాజసూయసంకల్పం ప్రజాక్షయాన్ని కలిగించే మహాయుద్దానికి పూర్వరంగమై తారసిల్లింది. ఎంతోసేపు 
ఆలోచించి మయసభా నిర్మాణాన్ని సూచించిన శ్రీకృష్ణుడిసంకల్పంలోనే మహాభారతయుద్ధప్రయోగానికి ప్రరోచనం జరిగింది. 


సభాపర్వాని కున్న ఇన్నిరకాల ప్రాముఖ్యాన్ని నన్నయ సారమతిగా భావించి, రంగస్థల ప్రాధాన్య మున్న కథలోని 
సన్నివేశ చారుత్వాన్ని వివేచించి, నాటకీయతను ప్రసన్నకథాకలితార్థయుక్తితో మేళవించి, అపూర్వఫణితిలో రచించాడు. 
అంటే- శ్రవ్యకావ్య మర్యాదలలో దృశ్యకావ్యమర్యాదలను ప్రవేశపెట్టి రూపకమర్యాదావిశిష్టమైన కావ్యకళను ఇతిహాసేతివృత్తంలో 
నిబంధించా డన్నమాట. ఆంధ్రమహాభారతాన్ని కావ్యేతిహాస మనే మిశ్రప్రక్రియలో రచించటమే కాకుండ శ్రవ్య దృశ్య కావ్య 
మిశ్రప్రయోగాన్ని సాధించి నన్నయ తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. అందుచేతనే సభాపర్వం- “పండిత చేతో నిర్వృతి' చేస్తూ 
“రమ్యంగా ఉంటుందన్నాడు నన్నయ పర్వసంగ్రహంలో. (ఆది. 1.38) “కావ్యేషు నాటకం రమ్యం” అనికదా ఆర్యోక్తి! 


నన్నయరచనలో నాటకీయత 


“నాటకీయతి అనంగానే తెలుగులో తిక్కనసోమయాజి జ్ఞాపకం వస్తాడు. కాని, తిక్కనకుకూడ మార్గదర్శి నన్నయ భట్టారకుడే. 
నన్నయ నాటకీయతకు మార్గంవేసి మనోజ్ఞంగా చూపించాడు. తిక్కన దానిని ఘంటాపథంగా మార్చి రసవంతంగా 
అలంకరించాడు. 


శ్రవ్యకావ్యంలో నాటకీయతను వివేచించటానికి నన్షయరచనాశిల్పం బాగా తోడ్పడుతుంది. ఈ క్రింది అంశాలు 
అందులో ముఖ్యంగా పరిగణించదగినవి. 


1. _ రంగపరికల్పన: కథలో ప్రదర్శన కనుకూలంగా ఉండే ఘట్టాలను గుర్తించి, వాటిని నిర్వహించేటప్పుడు కథాకథనంకంటె 
పాత్రల చేష్టలకు సంభాషణలకు ప్రాధాన్యం కలిగించి, ఒక నాటకరంగాన్ని చూస్తున్న అనుభూతిని పరితలకు 
కలిగించటం. 


2. దశరూపకవివేకం: కథలో వచ్చే ఉపాఖ్యానాలనుకాని, రసవత్తరఘట్టాలనుకాని లోతుగా పరిశీలించి, వాటి నిర్మాణ 
స్వభావాలనుబట్టి దశవిధరూపకాలలో వేటికైనా దగ్గరగా ఉన్నాయేమో వివేచించి, ఆ యా రూపకలక్షణాలు 
అచ్చుపడేటట్లు వాటిని రూపొందించటం. 


3. చతుర్విధాభినయవిన్యాసం: దృశ్యకావ్యం అభినయప్రధాన మైనది. అభినయం నాలుగువిధాలు. ఆంగికం, ఆహార్యం, 
వాచికం, సాత్వికం. శరీరావయవాలవలన ప్రకటితమయే హావభావముద్రల విన్యాసం ఆంగికం. వేషభూషాదులవలన 
వ్యక్తమయ్యే భావవిన్యాసం ఆహార్యం. వాక్యవిన్యాసంతో పాత్రోచితంగా, సందర్భోచితంగా, రసోచితంగా సాగే 
సంభాషణశిల్పంవలన వ్యక్తమయ్యే భావవిన్యాసం వాచికం. సమాహితచిత్తం సత్త్వం. దానినుండి పుట్టిన అభినయం 
సాత్త్వికం. కంప స్వేదరోమాంచ వైవర్ణ్యస్తంభాదులవలన వ్యక్తమయ్యే భావవిన్యాసం సాత్సికాభినయం. ఈ 
నాలుగురకాల అభినయాలకు ప్రాధాన్యం కలిగించే వర్ణనలను కావ్యంలో ప్రవేశపెట్టటంవలన నాటకీయత 
రక్తికట్టుతుంది. 

4. రసపోషణ: శ్రవ్యకావ్యంలో శబ్దార్థ, అలంకార, గుణ, రీతి, వృత్తులను రసాభివ్యక్తికి అనుకూలంగా, పోషకంగా 
నిర్వహించటంవలన రసదీప్తి కలుగుతుంది. నాటకంలో రచనకంటె కథ కెక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కథలో 
నాయకుడు కాని, ప్రధానపాత్రకాని, లేదా వ్యక్తివంటి శక్తికాని ఒక ప్రధానకార్యాన్ని ఆరంభించి నిర్వహించటంలో 
స్థాయి భావోత్కటస్టితిని నిర్వహించటంద్వారా రసపోషణం చేయటం దృశ్యకావ్య మర్యాద. కథా కార్యపరంగానూ, 


పీఠిక: 6 


కవితాపరంగానూ నాయకాశ్రిత మైన స్థాయిభావాన్ని పోషించి రసాభివ్యక్తిని కలిగించటం నాటకీయతలో గోచరించే 
శిల్చం. అంటే అది శ్రవ్య దృశ్య రసపోషణ విధానాల సమష్టిశిల్ప మన్నమాట! 


5. నాటకరచనాంగాల ప్రకాశనం: సంధి, సంధ్యంగాలు, వృత్తులు, పతాక, గండం, పూర్వాపరకథార్థసూచన, మొదలైన 
నాటకరచనాంగాలను యథావకాశంగా ఆ యా సందర్భాలకు సముచితంగా సమకూర్చటం. 


సభాపర్వంలో సహజంగా నాలుగుఘట్టాలు నాటకీయతకు అనుగుణంగా అమరి ఉన్నాయి. అవి- జరాసంధవధ, 
శిశుపాలవధ, మాయాద్యూతం (ద్రౌపదీవ స్తాపహరణం), దుర్యోధనుడి భంగపాటు. మొదటి మూడూ స్వయంసముగ్రమైన 
కథలుగా, నాటకాలుగా, హరికథలుగా, జానపదకళారూపాలుగా లోకంలో ప్రచారం పొందిఉన్నాయి. తెలుగువారిరంగప్రక్రియలలో 
ఎకపాత్రాభినయం ఇప్పుడు ఎనలేని ప్రచారం పొందిఉన్నది. ఆ ప్రక్రియలో ప్రథమతాంబూలం అందుకొనేది మయసభలో 
దుర్యోధనుడి భంగపాటు. పాండవులు మయసభలో జీవించిన వృత్తాంతాలు విశేషాలు తెలుగువారి కంతగా తెలియవు కాని, 
దుర్యోధనుడు మయసభలో ఉన్న ఆ మధుర(విషమ)క్షణాలు చరిత్రలో కలకాలం కళాత్మకంగా నిలిచిపోయాయి. ఈ 
ఘట్టాలన్నీ ఇంత రక్తికట్టటానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే- నన్నయ ఆ సన్నివేశాలను నాటకీయంగా దిద్ది 
తీర్చిన శిల్పమే- అని సమాధానం వస్తుంది. నేటికీ పద్యనాటకాలలో సైతం ఆ యా ఘట్టాలలో నన్నయ వ్రాసిన పద్యాలే 
ఒరవళ్ళుగా, ఒజ్జబంతులుగా నిలుస్తున్నాయి- అంటే నన్నయరచనలో నాటకీయత ఎంత గొప్పదో స్పష్టమౌతుంది. 


సభాపర్వంలో పురుషులే పాల్గొన్న యుద్దప్రాయా లైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంచేత నన్నయ వ్యాయోగ, 
సమవకార, డిమాలనే రూపకాలలక్షణాలు అచ్చుపడిన శ్రవ్యకావ్య ఘట్టాలుగా వాటిని గుర్తించి, ఆ రూపకచ్చాయలు 
ముద్రిత మయ్యేటట్లు దిద్దితీర్చి నాటకీయతను పోషించాడు. ఆది సభారణ్యపర్వ కథాఘట్టాలలో శ్రీకృష్ణుడు, భీముడు, 
అర్జునుడు శత్రువులతో తలపడి వారిని వధించిన ఆయా సన్నివేశాలు రూపక ప్రయోగప్రాయాలే. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని 
వధించాడు; భీముడు జరాసంధుడిని ఈ పర్వంలోనే చంపాడు; ఆదిపర్వంలో హిడింబుడిని, బకుడిని, అరణ్యపర్వంలో 
కిమ్మీరుడిని వధించాడు; కృష్ణార్జునులు ఖాండవదహనాన్ని చేశారు; ఆదిపర్వంలోని కుమారాస్త్ర విద్యాప్రదర్శన సందర్భంలో 
భీమార్జునులు దుర్యోధనకర్ణులతో తలపడ్డారు. 


వాటిలో శ్రీకృష్ణుడు చేసిన శిశుపాలవధను నాట్యశాలలో ప్రదర్శించిన సమగ్రసుందర మైన వ్యాయోగంగానూ, 
కుమారాస్త్ర విద్యాప్రదర్శనను బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించిన వ్యాయోగంగానూ నన్నయ తీర్చిదిద్ది ప్రకరణ గౌరవాన్ని 
సమున్నతంగా నిలిపాడు. ఆ తరువాత భీమనాయకమైన రాక్షసవధ ఘట్టాలను వీరరౌద్రరసరమ్యంగా సమవకారాలుగా 
చిత్రించాడు. మాయాద్యూత ఘట్టంలో డిమ లక్షణాలను సమగ్రంగా నిలిపి రసవత్తరంగా నాటకీయతను పోషించాడు. 
అంతేకాదు, స్వతంత్రోపాఖ్యానాలుగా లెక్కించదగిన యయాతి, దుష్యంత, నలమహారాజులచరిత్రలలో నాటకలక్షణాలను 
అచ్చుపడేటట్లు రూపొందించాడుకూడ నన్నయ. ఈవిధంగా నన్నయ రచనలో తొమ్మిదిఘట్టాలలో దశరూపకప్రయోగనాటకశిల్పాన్ని 
దర్శనీయమయేటట్లు స్పష్టంగా చిత్రించి తెలుగుకావ్యరచనలో నాటకీయతను పోషించటం ఒక అనివార్యలక్షణంగా 
భావితరాలకు సూచించాడు; తిక్కనాదులకు తోవచూపించాడు. ఇంతేకాక దుర్యోధనుడు మయసభను దర్శించి భంగపడిన 
ఘట్టం తెలుగువారికి “ఎకపాత్రాభినయిమనే ప్రక్రియకు పురుడుపోసింది. అందులో వర్ణ్యవస్తువు, రచనాశైలి నన్నయ 
చూపించిన బాటలోనే నడవటం ఒక సంప్రదాయమైపోయింది. ఈ విధంగా రెండున్నర పర్వాలలో పదిదృశ్యకావ్యశిల్పాలను 
ప్రదర్శించటం సామాన్యమైన విషయం కాదు. 


కథాస్వభావాన్నిబట్టి రూపకచట్రాన్ని అమర్చి శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యదర్శనం చేయించటం నన్నయనాటకీయత. 
మూలంలోని వస్తువును రూపకమర్యాదలకు అనువుగా మలచుకొని వునర్నిర్మించటంలోనూ, కథాకథనసంభాషణాదుల 
నిష్పత్తిని సవరించుకొని సంవిధానంచేయటంలోనూ, నన్నయ నాటకీయతనుకూడా దృష్టిలో ఉంచుకొనటంవలన 
ఆంధ్రమహాభారతం పునస్సృష్టిగా గోచరించింది. నన్నయరచనలోని నాటకీయత వ్యాసుడిలో లేదా? అని కొందరు ప్రశ్నిస్తారు. 
అందుకు శ్రీ ఎస్వీ.భుజంగరాయశర్మగారి సమాధానం గమనించతగింది- “ఈ నాటకీయత సంస్కృతభారతంలో లేదా అని 


పీర్రిక్ర;: 7 


ప్రశ్న. సంస్కృతభారతంలోనూ- ఉంది. ఫోకస్‌ తప్పిన ఫోటోగ్రాఫ్‌లా, బూజర బూజరగా! నన్నయగారి కున్నంతటి స్పష్టమైన 
నాటకీయదర్శనం వ్యాసునిలో కనపడదు. ఎన్ని శిల్పాలకో ఒరవడి పెట్టినట్లు నాటకీయశిల్సానికికూడా తెలుగులో ఒరవడిపెట్టింది 
నన్నయగారే అనుకొంటాను.” (నన్నయభారతి- వ్యాససంకలనం- ప్రథమసంపుటి. నన్నయనాటకీయత (వ్యా.) పు.561) 


నన్నయనాటకీయతలో ఆకృతిశిల్చం అగ్రతాంబూలం అందుకొంటుంది; తిక్కననాటకీయతలో అభినయశిల్పం 
అగ్రస్థానంలో నిలుస్తుంది. నన్నయనాటకీయత ప్రయోగసంబంధి; తిక్కననాటకీయత ప్రదర్శన సంబంధి. 


శిశుపాలవధ - సమగ్రవ్యాయోగ ప్రయోగం 


ఆంధ్రమహాభారత సభాపర్వ ద్వితీయాశ్వాసారంభంలో శిశుపాలవధఘట్టాన్ని నన్నయ 72 పద్యగద్యాలలో రచించాడు. 
ధర్మజ రాజసూయాధ్వరంలో శ్రీకృష్ణుడిని పూజించే ప్రతిపాదనంతో ప్రారంభమైన ఈ ఘట్టం శిశుపాలవధానంతరం యజ్ఞసమాప్తితో 
ముగుస్తున్నది. (సభా. 2.1-72) 


శిశుపాలవధ కథాఘట్టంలో దశరూపకాలలో ఒకటైన “వ్యాయోగం” అనే రూపకలక్షణాలు ౫ అధికంగా అమరి 
ఉన్నాయి. యుద్దప్రాయమైన వ్యాయోగంలో పురుషులే వర్తిస్తారు కాబట్టి దాని కా పేరు వచ్చింది. దానిలక్షణాలు ఈ 
కథాఘట్టానికి సమన్వయిస్తున్నాయి. ఇందులోని వస్తువు ప్రఖ్యాతమే. నాయకుడు ప్రసిద్దుడే. స్త్రీ పాత్ర లేనే లేదు. ఇందులో 
వీరరసం అంగి, రౌద్రరసం అంగం. శిశుపాలాదుల పరుషవాక్యాలతో నిండిన రణవిజృంభణం, భీష్మకృతధిక్కారవచనాలు, 
భీమసహదేవుల రౌద్రోద్రేకం, శ్రీకృష్ణుడి పారుషపరాక్రమ ప్రదర్శనం, ధర్మజుడి నయనీతివర్తనం- ఈ ఘట్టంలో బహుపురుషుల 
యుద్దాభిముఖ్యాన్ని గోచరింపజేస్తున్నవి. కాబట్టి శ్రవ్యకావ్యమర్యాదలలో ఒదిగియున్న వ్యాయోగంగా ఈ ఘట్టం సహజన్వభావాన్ని 
సంతరించుకొని ఉన్నది. నన్నయ ఈ రహస్యాన్ని గుర్తించి ఆ యా రూపకలక్షణాలు ప్రస్ఫుట మయ్యేటట్లు రచించి, తన 
కథాకథనకౌశలానికి ఒక వైశిష్ట్యాన్ని సంతరించుకొన్నాడు. 


నాందీప్రయోగం సర్వరూపకసామాన్యలక్షణం. “ఆశీ ర్నమగస్ర్కియా వస్తునిర్దేశోవా౭_పి తన్ముఖమ్‌' అని దానినియమం. 
ఆశీర్నమస్కియలలో ఎదో ఒకదానిని ఎన్నుకొని వస్తునిర్దేశాన్నిమాత్రం తప్పక పాటించటం రూపకరచయితల పరిపాటి. అది 
శబ్దంచేత కాని, అర్జంచేత కాని సూచించబడవచ్చును. నన్నయ ఈ అదను కనిపెట్టి సభాపర్వ ద్వితీయాశ్వాసారంభంలో 
కృతిపతిని సంబోధించే పద్యాన్నే నాందిగా తీర్చిదిద్దాడు. ఇది ఒక అపూర్వమైన నాటకీయరచనాప్రయోగం. 
ర, “శీరమణీప్రియ! ధర్మవి 

శారద! వీరావతార! సౌజన్యగుణా 

ధార! భువనైకసుందర! 

వీరశ్రీరమ్య! బుధవివేకనిధానా” (సభా. 2.1) 
ఇందులోని సంబోధన లన్నీ బహువ్రీహులై అన్యపదార్థ మైన రాజరాజనరేంద్రు డనే అర్థాన్ని కలిగిస్తున్నాయి. ఈ పద్యం 
నన్నయ రాజరాజును సంబోధిస్తూ చెప్పిందని తెలియపరచకుండా ఎ పఠితకైనా వినిపిస్తే ఇది రాజరాజు నుద్దేశించిన దని 
తెలియటం కష్టం! ఈ పద్యంలో సంబోధనం కాదు కావ్యార్థసూచనం ముఖ్యం. 


కావ్యార్థసూచనంలో కథార్థాలను సూచించటం ఒక పద్ధతి. కావ్య పాత్రలపేర్లను నిర్దేశించి ముద్రాలంకారంగా 
నాందీపద్యాన్ని రచించటం మరొకపద్ధతి. నన్నయ రెండవదానిని పాటించాడు. ఈ కథాఘట్టంలో నాయకపక్షంలో కానవచ్చే 
బహవ స్తత్ర చ పురుషాః కవిభిః కార్యా యథా సమవకారే | న చ తత్ర్రమాణయుక్తాః కార్యా ఎకాంక ఎవాయమ్‌ ॥ 
న చ దివ్యనాయక కృతః కార్యో రాజర్షి నాయక నిబద్దః | యుద్ద నియుద్దాక(ధ)రణ సంహ(ఘ)ర్ష కృతశ్చ కర్తవ్యః ॥ 
ఎవం విధాస్తు కార్యో వ్యాయోగో దీప్త కావ్య రసయోనిః” 
- భరతనాట్యశాస్త్రమ్‌. 16 అధ్యా. శ్లో. 142-145 


ధా 


పీరిక: 8 


పాత్రలు ప్రధానంగా ఏడుగురు. వారిలో శ్రీకృష్ణుడు పూజనీయుడు. కాబట్టి అతడు ప్రథమగణ్యుడు. తరువాత నాయకులైన 
పాండవులు. ఆ తరువాత- వారికి ధర్మనిర్దేశం చేసిన కురుపితామహుడు భీష్ముడు. వీరిని చెపితే కథార్థాలను సూచించినట్లే 
అవుతుంది. నన్నయ నాందీపద్యరచనా సంప్రదాయంలోని ఈ విధానాన్ని ఇందులో అనుసరించాడు. 


శ్రీరమణీప్రియు డంటే రమావల్లభు డైన శ్రీమహావిష్ణువు. ఇక్కడ తదవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు. ధర్మవిశారదు 
డంటే ధర్మాచరణకోవిదు డైన ధర్మరాజు. వీరావతారు డంటే భీముడు. ధర్మతేజమైన ధర్మరాజుకు ఆతడు కార్యసాధనంలో 
పురుషకారసాధకుడు, ఉత్సాహమూర్తి. సౌజన్యగుణాధారు డనే సమాసంలోని “గుణాధారి శబ్బార్థశక్తిచేత ప్రతీయమాన 
మయ్యే గాండీవం, దాన్ని ధరించే పార్టుడు సూచించబడుతున్నారు. సౌజన్య(స్నేహ) గుణానికి ఆధారుడనే అర్థం స్వీకరించినా 
నరనారాయణ స్నేహాన్ని పురస్కరించుకొని అర్జునుడు స్ఫురిస్తాడు. సౌజన్యగుణమంటే దేవతాగుణమనీ, అందులోనూ 
ఇంద్రుడి గుణమనీ దానికి ఆధారమైనవాడు అర్జునుడనీ ఊహకు అందుతాడు. భువనైకసుందరు డనే విశేషణంవలన 
నకులుడు స్ఫురణకు తగులుతున్నాడు. స్వర్గారోహణపర్వంలో అతడి పతనానికి కారణంగా అతడి సౌందర్యగర్వాతిశయం 
చెప్పబడి ఉండటం గమనించదగిన అంశం. “వీరశ్రీరమ్యి' అనే విశేషణం ఈ కథాఘట్టంలోని సహదేవుడికి అన్వర్థమౌతుంది. 
శిశుపాలవిజృంభణంతో సంకులమైన సభను తన వీరోక్తులతో అనుశాసించి దేవతల మెప్పులను పొందిన ఆ వీరుడు 
పరాక్రమసంపదచేత అందమైనవా డనటం సార్థకం. అశ్వినీదేవతల వరంవలన పుట్టిన నకులసహదేవు లిద్దరూ అందమైనవారే. 
అయితే వారిలో అన్నకంటె తమ్ముడు రణపాండిత్యంలో రెండాకులు ఎక్కువ చదివాడు. అందువలన వీరశ్రీరమ్యుడు. ఇక- 
“బుధవివేకనిధానా! అనే సంబుద్ది భీష్ముడిని స్మరింపజేస్తున్నది. బుధు డనగా పండితుడు. “పండానామ ఆత్మవిషయక జ్ఞాన” 
ఆత్మజ్ఞానవేత్త బుధుడు. అతడి వివేకం సదసద్వివేకం. సత్తు పరమాత్మ, తద్వివేకానికి నిధానమైనవాడు జ్ఞాని. భీష్ముడు అట్టి 
జ్ఞాని. కాబట్టే భావికథలో శ్రీకృష్ణుడి పరమాత్మతత్వాన్ని ఆతడు ధర్మరాజుకు నిరూపించిచెప్పాడు. ఆశ్వాసాదివద్యాన్ని పఠితలు 
అంతగా పట్టించుకోరు- అందులో రసభావాలు ఉండవు కనుక. కాని, నన్నయ రచనలో అట్టి నీరసపద్యంకూడ నాటకీయ 
రచనాశిల్పానికి ఒక అనర్ధపద్యరత్నమై నాందీశ్లోకగౌరవాన్ని పొందగలుగుతున్నది. మహాకవి సృష్టి అటువంటిది! 


నాంది ముగిసిన తరువాత స్థాపకు డనే రెండవసూత్రధారుడు రంగంలో ప్రవేశించి ప్రస్తావన అనే పూర్వరంగప్రయోగాన్ని 
నిర్వహించటం రూపకసంప్రదాయం. ప్రస్తావనలోని చివరి అంశం పాత్రప్రవేశసూచనం. నన్నయ ఈ అంశాన్ని నారదపాత్రను 
ప్రవేశపెట్టి నిర్వహించాడు. సభాపర్వద్వితీయాశ్వాసం ఈ క్రింది వచనంతో ఆరంభమౌతున్నది: 


“అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పును ధర్మరాజు 
ధర్మనిత్యతయును స్తుతియించి నారదుం డాసదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామాన్యుం 
డయియున్న జగన్మాన్యు జనార్దనుం జూచి, తొల్లి బ్రహ్మాది సురగణ ప్రార్థితుం డయి యఖిల మహీభారావతరణార్థంబు 
నారాయణుండు యదువంశంబున నుదయించుటయు, నయ్యయిక్షత్రియ కులంబుల సురదైత్యదానవ యక్ష రాక్షన 
గంధర్వాదుల యంశావతారంబులుం దలంచి భవిష్యద్భారతరణంబునకు సంహృష్టహృదయుం డయి యుండునంత” 


(సభా. 2.2) 


మహాభారతంలో నాయకుడు ధర్మరాజు. అతడు ధర్మనిరతుడు. అతడి ధర్మనిత్యతను నారదుడు మొదట 
స్తుతించాడని చెప్పటంచేత కథానాయకప్రశస్తిని. అంగిరస సూచనను నన్నయ చేశాడు. ఆ తరువాత అవతారపురుషు డైన 
శ్రీకృష్ణుడి మహత్యాన్ని కీర్తించాడు. అతడికి ప్రత్యర్భ లై ఉన్న రాజలోకాన్నీ, భక్తు లై ఉన్న పార్థివసమూహాన్నీ పేర్కొన్నాడు. 
కలహభోజనుడైన నారదుడి దృష్టి సహజవిరోధవర్గాలు బలసి ఉన్న సభపై పడిందంటే అక్కడ చిచ్చు పుట్టినట్లే. ఈ 
కథాఘట్టానికి సంబంధించినంతవరకు శిశుపాలుడితో జరిగే సంఘర్షణం ముఖ్యం. కాని, మహాభారతకథాదృష్టికి కురుక్షేత్రసం గ్రామం 
ముఖ్యం. ఆ మహాఫలాన్ని అందుకొనటానికి ఏర్పడిన కథాసోపానాలలో ఈ ఘట్టం బలమైనది. అట్లవటంచేత ప్రస్తుతసంఘర్షణను 
వ్యంగ్యంగానూ, భారతరణాన్ని వాచ్యంగానూ నన్నయ నారదుడితలవులో నూచ్యమయే్యేటట్లు నిబంధించాడు. 
పూర్వరంగప్రక్రియకును, రూపకప్రయోగప్రక్రియకును భేదం సూచించేందుకు నన్నయ ఇట్లా రచించాడు. 


పీరిక:9 


నన్నయ ఈ ఘట్టంలో కథాకథనాన్ని సంగ్రహంగానూ, సంభాషణలను అధికంగానూ రచించి నాటకీయతను 
అచ్చుపడేటట్లు చేశాడు; వాక్రియారూప సంఘర్షణలలో వాగ్రూప మైనదానిని అధికంగా చిత్రించాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడిని 
వధించిన క్రియను నన్నయ ఒకపద్యంలో చెప్పాడు. మిగిలినదంతా ధర్మజ భీష్మ శ్రీకృష్ణాదులకున్నూ, శిశుపాలునకున్నూ 
నడుమ జరిగిన వాగ్వివాదమే. కాబట్టి ఈ ఘట్టంలో సంభాషణలు ఉద్దీప్తాలై, శక్తిమంతాలై, పూర్వాపరసమన్వయ సంబద్దాలై 
సంఘర్షణను సృష్టింపజేయగలిగినట్టివిగా రూపొందించటంలోనే నాటకీయరచనాశిల్పం రాణించ వీలౌతున్నది. నన్నయ 
దానిని నివుణంగా నిర్వహించాడు. 


నిజానికి ఈ ఘట్టంలో చెప్పుకొనదగిన కథే లేదు. రాజసూయం ఉత్తమపూజతో ముగియాలి. అట్టి ఉత్తముడు 
శ్రీకృష్ణు డని భీష్ముడు ప్రతిపాదించాడు. ధర్మజుడు అతడిని పూజించాడు. కార్యం అంతటితో ముగియనుండగా శిశుపాలుడు 
“శ్రీకృష్ణుడు పూజార్హుడు కా'డని అధిక్షేపించాడు. అతడు ధర్మజుడితో, భీష్ముడితో వితండవాదం చేశాడు. వారు యథాశక్తి 
నయానా భయానా అతడిని ఒడబడేటట్టు చేయటానికి యత్నించారు. అతడు సభను వెలువడి యుద్దసన్నద్దు డైనాడు. 
యజ్ఞదీక్షితు డైన ధర్మజుడు యుద్ధంచేయటానికి వీలు లేదు. పైపెచ్చు అతడు రాజలోకాన్ని ఆహ్వానించిన యజమాని. 
భీష్ముడు సమర్ధుడే. అతడినికూడా శిశుపాలుడు పడతిట్టాడు. కాని, శిశుపాలుడిమరణం శ్రీకృష్ణుడిచేత వ్రాయబడి ఉన్నదని 
తెలిసిన విజ్ఞా డాతడు. అందువలన భీష్ముడు శ్రీకృష్ణుడి మాహాత్మా్యాన్ని కీర్తించటమే కాకుండా, అతడిని శిశుపాలవధోన్ముఖుడిగా 
పురికొల్పాడు. పూజ గైకొన్న పురుషోత్తముడే తన ఉత్తమత్వాన్ని స్థాపించుకొనవలసివచ్చింది. చేసిన వాగ్దానాన్ని అనుసరించి 
శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపవలసివచ్చింది. దానితో యజ్ఞం సమాప్త మైనది. పాండవులకార్యం సఫల మైనది. ఈ 


uy 


Na 


ఘట్టంలో “శ్రీకృష్ణుడు పూజార్హుడా?' అనే అంశంపై జరిగిన వాదోపవాదాలు ఏవిధంగా ఒకదానిపై ఒకటి కార్యకారణసంబద్దా 
లై శిశుపాలవధ కార్యానికి దోహదాలైనవో గమనించటమే సంభాషణశిల్పాన్ని సమీక్షించటం. 


ర్‌ 


కథారంభంలో నన్నయ- భీష్ముడు ప్రశాంతు డనీ, ధర్మజుడు ధృతిమంతు డనీ, సత్యధర్మమతి అనీ పరిచయం 
చేశాడు. ధర్మమతికి ప్రశాంతుడి హితబోధ కలిగింది. అది ధృతిమంత మైన ఉత్సాహంతో ఆచరించబడింది. అత్యంత 
క్లిష్టపరిస్టితులలోకూడ చలించని ధీశక్తి ధృతి. అది దీప్తిమంతం కావాలంటే బంగారం పుటంపెట్టబడినట్లు కథలో అత్యంత 
సంఘర్షణానికి గురి అయి సమర్థవంతంగా విజయం సాధించాలి. అంటే- శిశుపాలుడి దుర్వ్య్యవసాయం ధర్మజుడిధృతిని, 
ధర్మనియతిని ప్రకాశింపజేసేటట్లు కథలో నిబంధించబడిం దని నన్నయసూచన. వరమశాంతు డైన భీష్ముడు 


పరతత్తప్రతిపాదనసమర్భు డని తాత్పర్యం. 


మత్తకోకిల. 
“స్నాతకుండును బుత్విజుండును సద్గురుండును నిష్టుండున్‌ 
భూతలేశుండు సంయుజుండును బూజనీయులు వీరిలో. 
బ్రీతి నెవ్వండు సద్గుణంబుల. బెద్ద యట్టి మహాత్ము వి 
ఖ్యాతు6 బూజితు6 జేయు మొక్కని గౌరవాన్వయవర్ధనా!” (సభా. 2.4) 


అని భీష్ముడు ధర్మరాజును ప్రబోధించాడు. ధర్మజుడు యజ్ఞంలో భీష్మద్రోణులను 'కృతాకృత పరిజ్ఞానంబునందు' నియోగించాడు. 
అందువలన భీష్ముడు కర్తవ్యాన్ని తెలియపరచాడు. ఆ చెప్పటంలో పూజార్హు డైన మహాత్ముడి లక్షణాలు పేర్కొని భీష్ముడు 
ఆతడి నామనిర్దేశం చేయకుండా ధర్మజుడినిర్ణయానికి వదలివేశాడు. ధర్మజుడు తాతకు దగ్గులు నేర్పగల చతురుడు. 
నిర్ణయం తానే తీసికొంటే దానికి బాధ్యుడు తానే బెతాడు. కాబట్టి ఆ పాపపుణ్యాలనుకూడ ఆ తాతపైనే త్రోయనెంచి 
“అట్టివా డెవ్వండు? నా కెటీంగింపు మని భీష్ముడినే అడిగాడు. మనుమ డిచ్చే పెద్దరికానికి అన్నింటా తగిన పితావుహు 
డాతడు. అందువలన నిశ్ళ్శంకగా అఖిలలోకపూజ్యూ డైన శ్రీకృష్ణుడినే (అచ్యుతుడినే) పూజార్హుడుగా నిర్దేశించాడు. తాను 
తలచిందే తాత చెప్పాడు. సహదేవుడు అర్థ్యపాద్యాది పూజాద్రవ్యాలు తెచ్చాడు. ధర్మరాజు వాసుదేవుడికి పూజ చేశాడు. 
శ్రీకృష్ణుడు కిమ్మనకుండ పూజలు స్వీకరించాడు. 


పీర్రిక : 10 


శిశుపాలుడు గోపాలుడికి బద్ధవిరోధి. భీష్ముడిహితబోధ, ధర్మజుడివర్తనం, శ్రీకృష్ణుడిఅంగీకారం ఒక్కొక్కటే అతడి 
చిత్తాన్ని ఉడు కెక్కించాయి. ఆ పూజకు కర్త ధర్మరాజు. ప్రేరకుడు తాత. ఫలభాక్కు గోవిందుడు. అందువలన శిశుపాలుడు 
ధర్మరాజును కేంద్రంగా చేసి ఆ ముగ్గురిని అధిక్షేపించాడు. గాంగేయుడి దుర్వ్య్యవసాయానికి లొంగి కష్టచరితు డైన కృష్ణుడిని 
పూజించి ధర్మజుడు తన అవివేకాన్ని ప్రకటించా డనీ, “దాశార్హుడు పూజార్హుడు” కాడనీ అతడిఅభ్యంతరం. వాది యెదుటివారి 
వాదాన్ని మొదట ఖండిస్తాడు. ఆపైన దానిలోని అసంబద్దాలైన అంశాలను ఉటంకించి వరుసగా అధిక్షేపిస్తాడు. శిశుపాలుడు 
అటువంటి వాదకౌశలాన్ని ప్రకటించాడు. 


శిశుపాలుడు ధర్మతాత్పర్యాన్ని ప్రతిపాదించే తలంపుతో వాదాన్ని ఆరంభించినప్పటికీ అందులో వ్యక్తిదూషణానికి 
తావు కల్పించాడు. అది వాదకుశలుడు చేసేపని కాదు. దానికితోడు శిశుపాలుడు తనకు తలకుమించిన ధర్మపన్నాలు 
చదివి, తన వివేకాన్ని ప్రదర్శించబోయి కొన్నియెడల ఆ వాక్యాలు తనకే తగిలివచ్చేటట్ట్లు మాట్లాడి ఎదుటివారి వాదానికి 
బలంచేకూర్చే బలహీనతకు గురిఅయ్యాడు. 


చ. “కడుకొని ధర్మతత్త్వ మెజు(గంగ నశక్యము; ధర్మబాహ్యు ని 
న్నొడంబడ నిష్టుండై కజిపి యుత్తము లుండంగ వాసుదేవు6 డ 
నడునకు( బూజ యిమ్మని విచారవిదూరు(డు భీష్ము. డెంతయున్‌ 
వెడ(గు(దనంబునం బనిచె; వృద్ధులబుద్భులు సంచలింపవే?”. (సభా. 2.9) 


భీష్ముడు వృద్బడే కావచ్చును. అతడిబుద్ద్ధి వార్టక్యంవలన చలించియే ఉండవచ్చును. కాని, అతడు విచారవిదూరు 
డని అనటం, అతనిది “వెడంగుదన'మని వెక్కిరించటం, అతడు ధర్మబాహ్యు డని నిందించటం, వాసుదేవుడు జడు డని 
నోటికసి తీర్చికొనటం- శిశుపాలుడివాదబలంకంటె, ఎదుటివాడిని అధిక్షేపించే చిత్తవృత్తిని, వాక్సారుష్యాన్నీ పట్టియిన్తున్నాయి. 
“కడుకొని ధర్మతత్వ మెజుంగంగ నశక్య" మనే సత్యాన్ని చెప్పిన శిశుపాలుడు మత్సరగ్రస్తుడు కావటం విచారం. తా 
నన్నమాట తగిలివస్తున్న దన్న వివేకం లే దతనికి. సద్ధర్మాన్ని చూచి అధర్మ మని శంకించే అజ్ఞానినోట సాభిప్రాయంగా 
ఆ మాటను అనిపించటం నన్నయ చేసిన చమత్కారం. ధర్మరా జున్న సభలో ధర్మస్థాపనం చేయాలని అతడి ప్రయత్నం! 
అది అనధికారిచేత పడి హాస్యాస్పద మౌతున్నదని కవి సాధించిన వ్యంగ్యం! 


ఈవిధంగా నోటికసి తీర్చికొని, శిశుపాలుడు పూజార్హు డైనవాడి కుండదగిన వని భీష్ముడు నిర్దేశించిన గుణగణాలు 
శ్రీకృష్ణుడియందు లేవని వరుసగా ఖండించటం ప్రారంభించాడు. పై మత్తకోకిలలోని గుణాలన్నింటిలో పాండవులు 
సమర్థించుకొనటానికి బాగా సులభమైనది- శ్రీకృష్ణుడు వారికి ఇష్టుడై ఉండటం. ఇష్టుడైనంతమాత్రాన సభలో అర్హులైనవా 
రుండగా అతడికి పూజచేయటం పాడి కాదని శిశుపాలుడు మొదట వాదించాడు. 


చ. “ఇతనికిం గూర్తు రేని ధన మిత్తు రభీష్టము లైన కార్యముల్‌ 
మతి నొనరింతు రిష్టు. డని మంతురుగాక మహాత్ము లైన భూ 
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్టవిశిష్టపూజనా 
యతికి ననర్హు నర్హు6 డని యచ్యుతు నర్చితు జేయ బాడియే?” (సభా. 2.10) 


పూజార్హు డైనవాడు ఇష్టుడై ఉన్నా, తగిన అర్హతలుకూడా కలవాడై ఉండాలని ఈ పద్యంలో శిశుపాలుడు 
నిష్కర్శ్షించాడు. ఆపైన తరువాతి అర్హతలుకూడ ఆ అచ్యుతుడియందు లేవని వరుసగా ఖండించాడు. వసుదేవాదు 
లుండగా కృష్ణుడు వృద్దు డెట్టా బెతాడు? వ్యాసు డుండగా అతడు బుత్విజు డనీ, ద్రోణకృపాదు లుండగా ఆతడు 
ఆచార్యుడనీ, భూనాథు లనేకులు ఉండగా యాదవు డైన ఆతడు రాజనీ ఎట్లా పూజించటానికి అర్హుడైనా డని ప్రశ్నించాడు. 
ఆవిధంగా నిండుసభలో అనర్హుడిని పూజించటం ధర్మజుడి గౌరవానికీ, భూమీశుల విశ్వాసానికీ గొడ్డలిపెట్టని వర్ణించాడు. 
ధర్మజుడు శ్రీకృష్ణుడిని పూజించి సభికు లైన ధారుణీశ్వరులను అవజ్ఞ చేశాడనీ, అది ధర్మవిరుద్ధ మనీ అధిక్షేసించాడు. 


అంతటితో ఆగక ధర్మనందనుడితో- 


క. “నీ వెజబు(గక యిచ్చిన నిది 
నా విషయమె యని మనంబునం దల(పక ల 
జ్ఞావిరహితు. డయి యర్హ్యము 
మే 
గోవిందు(డు గొనియెం దనకు. గొను టుచితంబే?” (సభా. 2.13) 


అని ముకుందుడిని మొగం మొత్తేటట్లు ఎత్తిపొడిచాడు. అంతటితో తనివితీరక- 
క. “చనం బేడికి దారక్రియ 
యును జెవిటికి మధురగీతియును జీకున క 
త్యనుపమసురూపదర్శన 
మును జేయుట. బోలు. గృష్టు. బూజించు టిలన్‌.” (సభా. 2.14) 


అని వాక్కండూతిని తీర్చుకొన్నాడు. ధర్మరాజుపేరు నిరర్దకమై నవ్వులపాలైపోయిందని నోటితో నొవ్వబలుకుతూ శిశుపాలుడు 
సపుత్రబలుడై సభను వీడి బయటికి వెళ్లిపోయాడు. 


శిశుపాలుడి అధిక్షేపంవలన కథలో రెండంశాలు ప్రశ్నించబడుతున్నాయి. ఒకటి: శ్రీకృష్ణుడి పరమేశ్వరత్వం. రెండు: 
పాండవుల ధర్మపరత్వం. మహాభారతంలో ఈ రెండూ పరస్పరపోషకాలు. వీటిలో మొదట నిరూపించబడవలసింది శ్రీకృష్ణుడి 
పరమేశ్వరత్వం. అప్పుడు రెండోది తనంతట తానే నిరూపిత మౌతుంది. ధర్మరాజు ఈ అంశాన్ని గుర్తించాడు. సదస్యులను 
ఆహ్వానించిన యజమానిగా తన సభ్యతను ప్రకటిస్తూ శిశుపాలుడివెంట పోయి ధర్మనందనుడు ప్రియవచనాలతో అతడిని 
అనునయించాడు. సమయోచిత ప్రజ్ఞాప్రదర్శనంలో ధర్మజుడు అందెవేసిన చేయి! 


ధర్మజుడు మాట్లాడిన అనునయవాక్యాలు ఎంత మెత్తగా ఉంటాయో అంత వాడిగాకూడా ఉంటాయి. “మెత్తనిపులి' 
అయిన ధర్మజుడి లక్షణం అది. అన్నిమాటలన్న శిశుపాలుడిమీద మరొకడైతే అగ్గిమీద గుగ్గిలంవలె భగ్గుమనేవాడు. 
ప్రశాంతు డైన భీష్ముడే ఈ ఘట్టంలో భీషణహుతాశనకీలవలె మండిపడ్డాడు. తాతకన్న మనుమడు ధృతిమంతు డని 
నన్నయ అందుకే నిర్దేశించాడు. ధర్మరాజుమాటలు సంగ్రహాలు, సారవంతాలు, సార్థకాలు. నారసతుల్యాలు. 


క. “భూరిగుణోన్నతు లన దగు 

వారికి ధీరులకు ధరణివల్లభులకు వా 

కారుష్యము చన్నె? మహా 

దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌”. (సభా. 2.17) 
శిశుపాలుడివాదనలో వాక్సారుష్యాన్ని తొలగిస్తే వాక్యతాత్సర్యం మిగులుతుంది. పారుష్యం భావప్రకటనంలో వ్యక్తినంస్కారాన్ని 
తెలుపుతుంది. వాక్యతాత్సర్యం వ్యక్తివివేకాన్ని తెలుపుతుంది. ధర్మజుడు మొదట అతడి సంస్కారాన్ని ఎత్తిచూపించాడు. 
వాక్సారుష్యం ఉండకూడనివాడికి ఉంటే ఆతడి భూరిగుణాన్నత్యం, ధీరత్వం, ప్రభుత్వం రాణించవని ధర్మజుడి తాత్పర్యం. 
అంటే- శిశుపాలుడియందు ఆ మూడు లక్షణాలు వాక్సారుష్యంవలన దూషితా లైనవని వ్యంగ్యమైన ధర్మజుడి అధిక్షేపం. 
వాక్సారుష్యం విషంకంటెను, దహనంకంటెను మహాదారుణ మైనదని ధర్మజుడి బెదిరింపు. విషంవలన మూర్చ కలుగుతుంది. 
అది మంత్రతంత్రాలవలన నివారించదగింది. దహనం అట్టిది కాదు. మనిషిని బూడిద చేస్తుంది. వాక్సారుష్యం ఈ 
రెండింటికంటె మహాభయంకర మైనదట! వాక్ళక్తి ఎజిగినవాడు ధర్మజుడు. అందువలననే ఇంత తీవ్రమైన విషయాన్ని, 
ప్రతిపాదిస్తున్నా పారుష్యం కానుపించ దాతడిపలుకులలో. ఎత్తుకొనటంలోనే ప్రతివాదిదోషాన్ని నిరూపించి, అతడిని ఆప్రతిభుడిని 
చేసే వాదకౌశలం ధర్మజుడు ప్రదర్శించాడు. ఆపైన తనయందు దోషం లే దని వాదించాడు. 


పీర్రిక్ర : 12 


క. “ఆదిజు డైన బ్రహ్మయుదయంబున కాస్పద మైనవాండు వే 
దాది సమస్తవాజయములందు. బ్రశంసితు6 డైనవాండు లో 
కాది త్రిలోకపూజ్యు. డని యాత్మ నెజింగి పితామహుండు దా 
మోదరు. జెప్పె. బూజ్యూ( డని; యుక్తమ కా కిది యేమి దోసమే!” (సభా. 2.18) 


ఆదిదేవు డైన బ్రహ్మకు ఆదియై, ఆదివాజ్మయ మైన వేదానికి ఆదియై, లోకత్రయసృష్టికి మూలమైనవాడు దామోదరు డని 
పితామహుడు చెప్పాడట! “పితామహి శబ్దప్రయోగంలో ఈ పద్యప్రాణం ఉన్నది. దానికి బ్రహ్మ అనీ, భీష్ము డనీ అర్థాలు 
చెప్పవచ్చును. భీష్మార్థం ప్రకృతం. బ్రహ్మ అనే అర్థం అప్రకృతం, వ్యంగ్యం. బ్రహ్మ చెప్పినదే తాత చెప్పాడని చమత్కారం. 
పూర్వప్రసిద్ధ సిద్దాంతాలను ప్రమాణంగా చూపించి వాదానికి బలం కల్పించుకొనే నేర్చు ఈ ధర్మరాజువాక్కులలో 
ధ్వనించబడుతున్నది. 


కు. “పరమార్థప్రతిభం దమో 

హరు నచ్యుతు భీష్ము. డెజింగిన ట్లైజబుంగంగ నీ 

కరిది శిశుపాల! పెద్దల 

చరితం బల్పులకు నెజు(గ శక్యమె యెందున్‌?” (సభా. 2.19) 
అచ్యుతుడి తత్త్వాన్ని నిరూపించటానికి పరమార్థప్రతిభ కావాలనీ, అది భీష్ముడి కున్నట్టుగా శిశుపాలుడికి లేదనీ చెప్పి 
ప్రతివాది అజ్ఞానాన్ని ధర్మజుడు బయటపెట్టటమే కాక- “పెద్దలచరితం బల్పులకు నెజు(గ శక్యమె యెందున్‌! అనే 


అర్జాంతరన్యాసంచేత తన వాక్యార్ణాలను సమర్థించుకొన్నాడు. “పిన్నలకు అని వాడినా సరిపోయేచోట “అల్పుల' కసీ 
వాడటం ధర్మరాజువాక్కులోని గూఢ మైన తీక్షత. 
ణు 


ఇప్పటికి ధర్మజుడు శిశుపాలుడిదోషాన్నీ, శ్రీ కృష్ణుడిపూజార్హతనూ, భీష్ముడిపరమార్థప్రతిభనూ వరుసగా నిరూపించాడు. 
పూజనీయు లైన పురుషులు సభలో ఉండగా శ్రీకృష్ణు డేవిధంగా పూజ్యుడైనా? డని శిశుపాలుడు చేసిన వితండవాదానికి 
కీలెరిగి వాతపెట్టినట్లు సమాధానం చెప్పాడు. 


క. “గురు డని సమస్తలోకో 
త్తరు6 డని నీకంటె వృద్ధతము లైన నరే 
శ్వరు లచ్యుతు నర్చననెడ. 
గర మభినందింప నీకు. గాదనం దగునే?” (సభా. 2.20) 


పూజార్హు లని శిశుపాలుడు చెప్పినవారే అచ్యుతుడిని పూజార్హు డని అభినందించగా, కా దనిన శిశుపాలుడివాదంలోకంటె 
వ్యక్తిస్వభావంలోనే దోషం ఉన్నదని ధర్మజుడు ఈ వాక్యంవలన నిరూపించాడు. అది తరువాతి భీష్ముడివాక్యాలకున్నూ, 
శిశుపాలుడి వధకున్నూ పోషకమై ఉండటం సంభాషణక్రమవిన్యాసశిల్పానికి చక్కని ఉదాహరణం. 


ధర్మజుడు ఈ పద్యచతుష్టయంలో ప్రతిపాదించిన అంశాలు శిశుపాలుడివాదాన్ని నిర్వీర్యంచేశాయి; శిశుపాలుడిని 
ఒక అవివేకిగా నిరూపించాయి. ధర్మజుడిపాత్ర ఈ ఘట్టంలో నిర్వహించవలసిన పని అయిపోయింది. ఇక ఆ పాత్ర ఈ 
విషయమై మాటలాడితే చర్వితచర్వణ మౌతుంది. ధర్మజుడివాక్కులలో గూఢమైన వాడిమి ఉన్నది. అది ప్రజ్వలనప్రక్రియకు 
తోడుపడదు. సన్నివేశంలో సంఘర్షణ సృష్టించబడాలి. యజమానివాక్కులు అనునయాత్మకాలు కావటంచేత ప్రతినాయకుడిలో 
కోపాగ్నిని ప్రజ్వలింపజేయవు. అందువలన కథలో భీష్ముడు ఉద్రేకంతో శిశుపాలుడికి ఉడు కెక్కించేమాట లన్నట్లు 
చిత్రించబడినాయి. 


భీష్ముడు ధర్మరాజుతో అనిన మాట లివి- 


ఉ. “పాలితదుర్ణయుండు శిశుపాలు(డు బాలుండు; వీని నేల భూ 
పాలక! నీకు. బట్టువజుపన్‌? మజీ ధర్ము వెజుంగ వీనికిం 
బోలునె రాగకోపపరిభూతమనస్కున కల్పరాజ్యల 
క్షీలలనాంధబుద్ధి కనిమిత్త్రమహత్పరివాదశీలికిన్‌. (సభా. 2.22) 


ఎదుటివాడు తూలనాడినప్పుడు ఓరిమితో పరువం చెడకుండ ప్రవర్తించే నిగ్రహం ధర్మజుడి కున్నంతగా భీష్ముడికి లేదు. 
అందువలననే భారతంలో తాతకన్న మనుమనికి గౌరవం. భీష్ముడు ఉపాలంభనంతో మొదలు పెట్టాడు సంభాషణను. 
శిశుపాలుడు తననుగురించి అన్నమాటలకు ఆ వృద్ధసింహం క్రుద్ధమై నెమరువేసికొంటూ ఎదురుదెబ్బ తీయటానికి యత్నించింది. 
శిశుపాలుడిలో మొదట విమర్శించతగింది అవినయం. దానివలన పెద్దలను దూషించే వాక్సారుష్య మేర్పడింది. తరువాతివి 
అజ్ఞానం, అప్రాఢత్వం. వాటివలన అతడు ధర్మాధర్మవివేచనం లేని మాటలు వ్యక్తిదూషణ ప్రధానంగా మాటలాడాడు. 
ధర్మరాజు అతడిని బ్రతిమిలాడవలసిన అవసరం లేదనటంలో శిశుపాలుడి అయోగ్యత నిరూపించబడింది. ఈ మాటలన్నీ 
ఒక యెత్తు! “కడుకొని ధర్మతత్త్వ మెజుంగంగ నశక్యము'” అనే అధిక్షేపానికి ఈ వాక్యం ప్రత్యాఖ్యానం. అతడి గూఢామర్హకు 
తార్కాణం. ధర్మనిర్ణయవేత్త అయినవాడి కుండకూడని మూడుగుణాలు శిశుపాలుడిలో ఉన్నాయని భీష్ముడు అధిక్షేపించాడు. 
అవి:- 1. రాగకోపదూషిత మైన మనస్సు కలిగిఉండటం. 2. రాజ్యసంపదవలని మదంచేత వివేకాన్ని కోల్పోవటం. 
3. నిష్కారణవాదబుద్ది. తుల్యపరిశీలనంవలన పఠితకు ఈ అవలక్షణాలు ధర్మజుడిలో లేకపోవటంచేత అతడిఉత్తమత్వం 
ద్యోతమానం అవుతున్నది. 


భీష్ముడు ధర్మరాజును వారించి శిశుపాలుడితో ముఖాముఖి వాదానికి దిగాడు. అతడివాద మంతా శ్రీకృష్ణుడి 
పూజార్హతను నిరూపించటానికి వెచ్చించబడింది. వాదాంశ విశ్లేషణంలోనూ, విశ్లిష్టాంశవివరణంలోనూ, తాత్పర్యాంశ 
ప్రతిషాపనంలోనూ భీష్ముడు కడు శ్రద్ధవహించాడు. “వృద్ధుల బుద్ధులు సంచలింపవే' అనిన శిశుపాలుడితో సుసంగత మైన 
తాత్పర్యాలు గల వాక్యాలను మాట్లాడి తన సుస్థిరవివేకచిత్తాన్ని సభకు వ్యక్తం చేసికొన్నాడు. 


సభలో శ్రీకృష్ణుడి పూజార్హతను ప్రతిపాదించినవాడు భీష్ముడు కావటంచేత అతడే దానిని సమర్థిస్తూ మాటలాడటం 
సమంజసంగా ఉన్నది. దానికి శిశుపాలుడు ఒడబడేటట్లు లేడు. ధర్మజుడి నయవాక్యాలవెంట వెలువడిన భీష్ముడి 
వివేకవాక్యాలుకూడా విఫలాలైతే ఇక కార్యం ఎట్టా సఫలమయే్యేటట్టు? కోపం వచ్చి కొలువు వీడిపోయే కొరకరానికొయ్య పై 
కజికుమాటలూ, చేష్టలూ పనిచేస్తాయని భావించి సహదేవుడు సంక్షుభితసభ స్తంభించేటట్లు భీషణప్రతిజ్ఞ చేశాడు. 
చ. “ఎడపక యర్హ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీనికిం దొడం 

మే 

బడమని దురనత్వమున( బత్కెడు వీరుల మస్తకంబుపై 

నిడియెద నంచు దాం జరణ మెత్తె సభన్‌ సహదేవు6 డట్టిచో 

నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై” (సభా. 2.30) 


ఇది సహదేవుడి సమయోచిత ప్రజ్ఞాప్రదర్శనం. దీనికి దేవతలు పూలవాన కురిపించారు. సభికులు విస్మయభావావిష్టు 
లైనారు. నారదు డానందంతో చిందులు త్రొక్కాడు. 


కథ కిది ఒక విశ్రాంతిస్థానం. నాయకపక్షాన ఆరంభ, ప్రయత్నావస్థలు స్ఫురించాయి. బీజబిందువు లనే అర్ధప్రకృతులు 
సార్థకంగా ప్రయుక్తా లైనవి. ప్రతిముఖసంధి ప్రత్యక్షమై ఉన్న ఈ కథాఘట్టంలో ముఖసంధిలోని బీజార్థాలు విచ్చినమయ్యేటంతటి 
సంఘర్షణ సృష్టించబడాలి. గర్భ అవమర్శసంధులు వ్యాయోగంలో ప్రత్యక్షం కాకపోయినా వాటి ప్రభావం ప్రదర్శితం 
కావచ్చన్నారు. అందువలననే అంతటి సహదేవప్రతిజ్ఞను ధిక్కరించి శిశుపాలుడి సేనాపతి అయిన సునీథుడు విజృంభించాడు. 


పీర్రిక్ర : 14 


ప్రళయజలధివలె పరవాహిను లుప్పాంగివచ్చాయి. క్రియాబహుళమైన ఈ సన్నివేశాన్ని నన్నయ రసోదంచితమైనఛందోవిన్యాసంచేత 
వ్యంగ్యరమణీయం చేశాడు. 


చ. “రయవిచలత్తురంగమతరంగములన్‌ మదనాగనక్రసం 
చయముల సంచలచ్చటుల సైనికమత్స్యములన్‌ భయంకరం 
బయి యదు వృష్టి భోజ కుకురాంధక వాహినియుం గలంగా ని 
రయతరరోషమారుతనితాంతసమీరిత మై క్షణంబునన్‌”. (సభా. 2.33) 


ఇందులోని శ్లేష సన్నివేశంలోని సంశ్లిష్టతను, రూపకాలంకారం రూపకరస ప్రక్రియను వ్యంజింపజేస్తున్నాయి. 
ఆ సైన్య సంక్షోభాన్ని చూచి ధర్మజుడు భయసంభ్రమాక్రాంత మనస్కుడై తాతతో ఇట్లని విన్నవించుకొన్నాడు. 


తరలము. 


“ధరణిలో6 గల రాజు లెల్లను దారుణక్షయకాలసా 

గరము లట్లు గలంగి రిపు; మఖప్రయోగము విఘ్నముం 

బొరయకుండ( బ్రజాపకారము పుట్టకుండంగ నీవు చె 

చ్చెరం బితామహ! వీరి కిచ్చటం జిత్తశాంతి యొనర్చవే!” (సభా. 2.35) 


నన్నయ కథాకథనంలో ప్రయోగించిన రూవకాలంకారాన్నీ, ధర్మరాజపాత్రముఖాన ఉవమాలంకారాన్నీ నిబంధించి 
నాటకీయసంభాణశిల్సాన్ని పోషించాడు. పై వర్ణనాత్మక పద్యాన్ని వీడి ధర్మజుడి పద్య మొక్కటి చదువుకొన్నా కథాప్రభావం 
చెడకుండ రక్షించటం ఈ రచనలోని శిల్పం! తాత చెప్పిన సలహాను పాటించటంవలన ధర్మరాజుకు శత్రువ్రాతాన్ని 
ఎదుర్కొనవలసి వచ్చింది. వారిని ఉపశాంతింపజేసే బాధ్యత మరల ఆ తాతపై ఉంచటం ఆ మనుమని లౌకికప్రజ్ఞావిశేషం. 
కథ భీష్ముడిసంభాషణలతో ముందుకు సాగుతుం దని సూచన. రంగంమీద ప్రదర్శనకు అసాధ్య మైన యుద్ధక్రీడకు బదులు 
వాగ్వివాదం ప్రవేశపెట్టే అవకాశం ఆ ధర్మరాజువాక్యంవలన కథలో సిద్దిస్తున్నది. 


భీష్ముడు తనబాధ్యత నిపుణంగా శ్రీకృష్ణుడిమీద ఉంచాడు- 
క. “నీ యజ్ఞమునకు విఘ్నము 
సేయంగ నోపుదురె యొరులు జితదైత్యుండు నా 
రాయణు(డు యజ్ఞపురుషుం డ 
జేయపరాక్రము(డు దీని జేకొని కావన్‌” (సభా. 2.37) 


అనటంలో కథ ఒక క్రొత్తమలుపు తిరిగింది. సవనప్రయోగ భంగభీతి కలిగిన నాయకుడికి శ్రీకృష్ణుడి అండ చూపి భీష్ముడు 
ప్రాప్తాశ అనే అవస్థను కల్పించాడు. శ్రీకృష్ణుడే యజ్ఞరక్షకు డనేసరికి శిశుపాలుడికి మహామర్శం పొడుచుకొని వచ్చింది. 
శ్రీకృష్ణుడి పరాక్రమాలన్నిటినీ విపరీతార్థాలతో అధిక్షేపిస్తూ నిష్ణురాలకు దిగాడు శిశుపాలుడు. స్తీగోవధపాపాలను ఆ గోవిందుడికి 
అంటగట్టి నిండుసభలో అతడిని గర్జించాడు. ఆపైన భీష్ముడి దుర్వ్యవసాయాన్ని దృష్టాంతరూపంగా చెప్పి దుయ్యబట్టటానికి 
వృద్దహంసోపాఖ్యానం చెప్పాడు. నన్నయ శిశుపాలుడు “రూక్షాక్షరవచనంబుల' నాక్షేపించాడని వర్ణించి సంభాషణన్వభావాన్ని 
ధ్వనింపచేశాడు. 


గురునింద చేస్తున్న శిశుపాలుడివాక్కులు భీముడికి భీషణరౌద్రోద్రేకాన్ని కలిగించాయి. 


పీరిక : 15 


చ. “పకటితకోపవేగమున. బద్మదళాయతనేత్రముల్‌ భయా 
నకతరలీల6 దాల్బె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖ మై 
భ్రుకుటి లలాటదేశమున. బొల్బె. ద్రికూటతటిత్రిమార్గగా 
నుకృతి. బ్రభంజనప్రియతనూజున కంతకమూర్తి కచ్చటన్‌”. (సభా. 2.51) 


భీముడు శిశుపాల నిర్మూలనాభీలసంరంభంతో ముందుకు ఉరికాడు. భీష్ముడు అతడిని వారించి, శిశుపాలుడివృత్తాంత 
మంతా చెప్పి, అతడు శ్రీకృష్ణుడివలనతప్ప, ఇతరులచేత అసాధ్యు డనే సత్యం తేటపడేటట్లు చేశాడు. అట్టా కాకపోతే- 
చ. “ఇతనికి నిట్లు న న్నుజక యెగ్గులు వల్క(గం బోలెంగాక! యు 

ద్ధతిమతి నన్యు లీతనివిధంబున. బల్కి మదీయచాపని 

ర్గతచటులోగ్రమార్గణనికాయపయోధి మునుంగ కిట్లు ద 

ర్పితు లయి పోవనేర్తురె? గభీరపరాక్రమ! మారుతాత్మజా!” (సభా. 2.61) 


అని అనునయించి మనుమడిక్రోధోద్రేకాన్ని మాన్నాడు. 


కథలో శ్రీకృష్ణుడే శిశుపాలుడిని వధించగలిగినవాడనే తాత్పర్యం ఈ సంభాషణలచేత స్థిరీకరించి నాటకీయతను 
పోషించటంతోపాటు కథలో నిర్వహణ సంధిని సూచించాడు నన్నయ. వృద్ధహంసోపాఖ్యానాన్ని, శిశుపాలవృత్తాంతాన్ని పాత్రసంభాషణలలో 
నిబంధించటం రూపకమర్యాద! 


శిశుపాలుడు శ్రీకృష్ణుడిని యుద్దానికి ఆహ్వానించటంకంటె మరొక గత్యంతరం లేనిస్థితిలో పడ్డాడు. అతడి 
యుద్దాహ్వానాన్ని మన్నించిన శ్రీకృష్ణుడు అతడి వధార్హతను నిరూపించే దుశ్నేష్టితాలను ఏకరువు పెట్టాడు. సవానానికీ, 
సమయపాలనానికీ సమయం తీరిందని సూచించాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడి మనసును మండించేమాట లన్నాడు- 

“నీ కూర్మియు నీ యలుకయు 

నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్‌ 

నా కిచ్చిన యక్కన్యక6 

జేకొని నీ కిట్లు వలుక సిగ్గును లేదే?” (సభా. 2.67) 
అర్హతానర్హతల చర్చతో ఆరంభమైన వాదులాట అంతఃపురచరిత్రలను తడవుకొనేంతవరకు ముదరజొచ్చింది. చక్రధారి ఇక 


శిశుపాలుడికథకు చక్రం అడ్డంవేశాడు. శిశుపాలుడిమొండెం నేల కొరిగింది. తేజం విశ్వాత్ము డైన శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది. 
రూపకతుల్య మైన ఈ సన్నివేశం నిర్వహణంలో అద్భుతంగా ముగిసింది. 


నన్నయ ఈ ఘట్టంలో యజ్ఞవిధానాన్ని పేర్కొంటూ ప్రయోగశబ్దాన్ని వాడటం గమనించ తగింది. 


“మఖప్రయోగము విఘ్నముం బొరయకుండన్‌” (సభా. 2-35) 
“జగన్నాథరక్షితంబయి రాజసూయమహాధ్వరంబు సమాప్తప్రయోగం బయిన” (సభా. 2-72) 


ఈ ప్రయోగంవెనుక నాందినుండి నిర్వహణంవరకు సాంగంగా నిర్వహించిన తన రూపకప్రయోగ సంవిధానాన్ని 
నన్నయ వ్యంగ్యంగా సూచించా డనటం కావ్యశిల్పాంశం! నన్నయనాటకీయశిల్పప్రపంచంలో ఇది ఒక కళారిఖ! 


పీఠిక : 16 
కుమారాస్త్ర విద్యాప్రదర్శనం: బహిరంగవ్యాయోగప్రదర్శనం 


రూపకప్రయోగం నాట్యమంటపంలోనూ, బహిరంగ మంటపంలోనూ ప్రదర్శించబడటం ప్రాచీనకాలంలో పరిపాటిగా 
ఉండేది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి నన్నయ శిశుపాలవధ సభామంటపంలో జరిగిన వ్యాయోగంగానూ, కుమారాస్త్ర 
విద్యాసందర్శనం బహిరంగప్రదేశంలో ప్రయోగించబడిన వ్యాయోగంగానూ రూపొందించి తన రచనలోని నాటకీయతలో 
వైవిధ్యం ప్రదర్శించాడు. ఈ ఘట్టం ఆదిపర్వ షష్టాశ్వాసంలో 60 పద్యగద్యాలలో వ్యాపించి ఉన్నది. (ఆది.6. 2-61) 


పాండవధార్తరాష్ట్రకుమారులు శస్తాస్త్ర విద్యలలో ఆరితేరారు. వారి విద్యానైపుణ్యాన్ని ధృతరాష్టాదులముందు ప్రదర్శించి 
చూపించటానికి ఒకసభను ఏర్పాటుచేయుమని ద్రోణుడు రాజును కోరాడు. ధృతరాష్ట్రుడు విదురుడిని కుమారాస్త్ర విద్యా 
ప్రదర్శన సందర్భనలకు అనుకూలమైన ఒక రంగాన్ని సిద్దం చేయించుమన్నాడు. వెంటనే శాస్త్రోక్తంగా ఒక అవూర్వమైన 
రంగం సిద్దమైనది. నన్నయ ఆ రంగాన్ని నాటకీయంగా బహిరంగప్రదర్శనంగా రచనలో వాడుకొని నాటకీయతనుకూడా 
కలిపి సంయుక్తంగా సాగించాడు. కన్నులపండువుగా ప్రదర్శనసందర్శనరంగాలు అలంకరించబడ్డాయి. ప్రదర్శకులు 
ప్రదర్శనరంగంమీద కనపడతారు. ప్రేక్షకులు సందర్శనరంగంలో ఉపవిష్ణులై ఉంటారు. ప్రదర్శనను చూచిన పేక్షకుల 
స్పందనలుకూడ నాటకీయంగా వర్ణించబడుతుంటాయి. అది యొక మిశ్రమప్రయోగం. 


ప్రదర్శనరంగమధ్యంలో తెల్లనివస్తాలతో, ఆభరణాలతో అలంకరించుకొన్నవాడు, తెల్లనిగడ్డాలు మీసాలతో ఒప్పారేవాడు 
అయిన ద్రోణుడు శిష్యగణంతో వచ్చి నిలిచాడు. రణరంగోచిత వేషాలతో ఆహార్యాభినయం అచ్చుపడేటట్లు ధర్మజాదులు 
వీరవేషాలలో ఉన్నారు. రంగం నిండుగా రంగురంగుల శృంగారాలంకారాలతో రంజిల్లిపోయింది. ప్రదర్శన ప్రారంభమైనది. 
కత్తులు, బాణాలు, గుర్రాలు, ఏనుగులు, కుంతకాలు, గదలు మొదలైన వాహన, ఆయుధాలలో తమతమ ప్రజ్ఞలను 
రాజకుమారులు సామూహికంగా ప్రదర్శించారు. ద్రోణుడు అందరి ప్రదర్శన లైపోయిన తరువాత భీమదుర్యోధనుల 
గదాయుద్దాన్ని ప్రదర్శింపజేయించాడు. వా రిద్దరూ మదగజాలవలె గదాయుద్ధం సాగించారు. చూచేవారిలో భీమదుర్యోధనుల 
అభిమాను లేర్పడ్డారు. వారుకూడా తమ తము అభిమానవీరులు గెలవాలని కేకలు వేయటం పరుషంగా పరస్పరం 
మాట్లాడుకొనటం మొదలుపెట్టారు. రంగభంగ మయ్యే పరిస్థితి ఏర్పడింది. ద్రోణుడు అశ్వత్థామను పంపి భీమదుర్యోధనుల 
బలప్రదర్శనను ఆపించాడు. దానిని నన్నయ ఇట్టా వర్ణించాడు. 


మ. _ “అవనీచక్రము పాదఘాతహతి నల్తాడంగ నత్యుగ్ర భై 
రవహుంకారరవంబునన్‌ వియదగారం బెల్ల భేదిల్లం బాం 
డవకారవ్యగదావిఘట్టన మకాండప్రోత్సమై భావిపాం 
డవకౌరవ్యరణాభిసూచనపటిష్టంబయ ఘోరాకృతిన్‌”. (ఆది. 6.14) 


ఇది నన్నయ తీర్చిదిద్ద దలచుకొన్న వ్యాయోగానికి చూళిక. 


అసలురంగం మొదలుకావటానికి ముందు ఇంతవరకు పూర్వరంగం ప్రవర్తిల్లింది. ఆచార్యుడు సూత్రధారుడు. 
మిగిలిన రాజకుమారులందరి ప్రదర్శన ప్రస్తావన. భీమ దుర్యోధనుల గదాయుద్దం విష్కంభం. అందులో వారి పోరు 
కురుక్షేత్రయుద్దాన్ని సూచించింది. ప్రజలుకూడా పాండవ కౌరవపక్షవర్తులై పరస్పరక్రోధవచనాలకు దిగారు. అటువంటి 
సంకుల సంక్షుభితవాతావరణం ఈ బహిరంగ ప్రయోగంగా సాగబోయే అర్జునుడి శస్తాస్త్రప్రయోగరంగ మనే వ్యాయోగానికి 
భిత్తికవలె చిత్రించి నన్నయ ఒక మహానాటకకర్తలక్షణాన్ని వెలార్చ్పాడు. 


ద్రోణుడు 'నా ప్రియశిష్యుడైన అర్జునుడి ధనుఃకౌశలాన్ని చూడండి" అని ప్రకటించాడు. రంగంమీద ఏకైకవీరుడు 
అర్జునుడు నిలబడ్డాడు. అప్పటికి భీముడికి దుర్యోధనుడు ఎదురున్నాడు. కాని, అర్జునుడికి సాటివీరుడు లేడని గురువు 
సూచించాడు. అతడి శస్తాస్త్ర ప్రదర్శన గురువుగారి గొప్పతనానికి కీర్తికిరీటంవలె నిలుస్తుంది. అదే కథావస్తువైతే అందులో 


కీర్రిక్ర : 17 


నాటకీయత లేదు. ప్రతివీరుడు లేడని ప్రకటించిన పార్టుడికి ప్రతివీరుడు రంగంమీదకు రావటం, అతడిని పాండవవర్గంవారు 
ప్రతివీరుడు కా డని అధిక్షేపించటం, దుర్యోధనవర్గంవారు అతడిని ప్రతివీరుడిగా రంగంమీద ప్రతిష్ట్థాపించటం ఈ 
రంగంలోని ఉద్వేగకరమైన వస్తువు. ఒక అంకంవలె సాగే ఈ ఘట్టంలో పాత్రలు పరుషవాక్యాలతో పరాక్రమప్రదర్శనకు 
పూనుకొని వాక్కియారూపసంఘర్షణను సృష్టించారు కాబట్టి దీనిని వ్యాయోగంగా పరిగణించ వీలున్నది. నన్నయ దీని కా 
రూపకశిల్చ వైభవాన్ని సంతరించి కృతకృత్యు డైనాడు. 


ఉదాహరణకు కొన్ని నాటకీయాంశాలు గమనించదగినవి. 


1. నాయకటప్రతినాయకస్థానీయులుగా ఆ రంగంలో నిలిచినవారు అర్జునకర్ణులు. వారి వీరాకృతులను వర్ణించి వీరవిభావ 
విస్ఫూర్తిని రంగసుందరంగా వెలార్చాడు నన్నయ. అర్జునుడు రంగంమీదకు రాగానే ఇట్లా కనపడ్డాడు- 


చ. “హారివిచిత్రహేమకవచావృతు(, డున్నతచాపచారుదీ 
ర్లోరుభుజుండు, భాస్వదసితోత్సలవర్షు(డు, సేంద్రచాపశం 
పారుచిమేఘమో యనంగ బాండవమధ్యము. డొప్పి బద్దతూ 
ణీరుండు రంగమధ్యమున నిల్బ్చె జనంబులు దన్ను. జూడంగన్‌”. (ఆది. 6.17) 


ఇంద్రధనుస్సుతో ఇంపుగా సొంపారే నల్లనిమేఘమో అన్నట్లు అందరిచూపులను ఆకట్టుకొన్న అందమైన వీరరసమూర్తి 
అర్జునుడు. అడ్డులేని చాపవీరుడుగా వెలిగిపోతున్న అర్జునుడిపై సవాలు విసురుతూ పిడుగువంటి శబ్దం పుట్టేటట్లు 
భుజాస్ఫాలనంచేసి రంగద్వారం వద్ద- అందరూ తనవైపు ఆశ్చర్యంతో చూచేటట్టు- నిలిచాడు కరుడు. 


శా, “సాలప్రాంశు నిజోజ్బలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్‌ 
బాలార్కప్రతిమున్‌ శరాసనధరున్‌ బద్దోగ్రనిస్తింశు శౌ 
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘను. గర్జాఖ్యున్‌ జగత్కర్ణపూ 
ర్లాలోలద్గుణు( జూచి చూపటు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్‌.”. (ఆది. 6.31) 


నల్లకలువ వన్నెవాడు అర్జునుడు. అందువలననే మేఘంవలె మనోహరంగా ఉన్నాడు. అతనికి కోదండం అద్భుత 
విశేషం. కవచం ఒక వైచిత్రి. భుజబలం ఒక అలంకారం. బంగారు మేనిచాయవాడు కర్ణుడు. అందువలననే 
సూర్యబింబంవలె ప్రకాశమానంగా ఉన్నాడు. అతడి కవచకుండలాలే అద్భుతవిశేషాలు. నిస్తింశం ఒక వైచిత్రి. శౌర్యం 
ఒక అలంకారం. అర్జునుడు ఆహ్లాదాన్ని కలిగించాడు; కర్ణుడు ఆశ్చర్యం కలిగించాడు. అరునుడిఆకృతిలో అగ్రగణ్యం 
కోదండం. కర్గుడిఆకృతిలో కవచకుండలాలు. ఒకడు పరాక్రమానికీ మరొకడు శౌర్యానికీ ప్రతీకలు. ఈ తారతమ్యాన్ని 
సూక్ష్మంగా పరిశీలిస్తే కర్టుడికంటె అర్జును డధికుడని వస్తుధ్వని. శ్రవ్యకావ్యమర్యాద రంగమధ్యంలో దృశ్యకావ్యమర్యాదగా 
ఆకృతులు పొంది నిలిచినట్లు సాగింది. 


2. కర్ణుడు రంగప్రవేశం చేసి అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ ప్రదర్శించి చూపటంతో కౌరవపక్షానికి ఒక ఆశాకిరణం 
ఆవిర్భవించింది. దుర్యోధనుడు కర్షుడిని చేరదీసి, స్నేహం కలిపి, తనచేత కురురాజ్యం ఏలించు మని రంగమధ్యంలోనే 
కోరాడు; అర్జునుడితో పోటీపెట్టి ద్వంద్వయుద్దం చేయించాడు. కృపాచార్యుడు కర్గుడిని కులగోత్రాలను చెప్పుమని 
అధిక్షేపించగా కర్ణుడు తలవంచి నిలబడినప్పుడు దుర్యోధను డతనికి రంగమధ్యంలోనే అంగరాజ్య పట్టాభిషేకం 
చేశాడు. దానికి ప్రత్యుపకారంగా కర్ణుడి స్నేహాన్ని వాగ్దత్తంగా తీసికొన్నాడు. కర్ణుడు సూతపుత్రు డని తెలియగానే 
భీముడు అధిక్షేపించాడు. కర్ణుడు మహాపురుషు డై ఉంటా డని వాదించి దుర్యోధనుడు కర్ణసహాయుడై ఇంటికిపోయాడు. 
ఈ అంకంలో చర్య లెన్ని ఉన్నాయో సంభాషణ లన్ని ఉన్నాయి. అందువలన కథనంతోపాటు నాటకీయతకూడా 
సమంగా రాణించింది. 


పీరిక : 18 


3. “నీవ కడు నేర్చుకాడవు గావలవదు”- (ఆది. 6.33) అనే పద్యం కర్ణుడి పౌరుషోక్తికి, “పిలువంగంబడక సభలకు 
బలిమిం జని పలుకు పాపభాగుల లోకంబులకు” (ఆది. 6.36) అనే పద్యం అర్జునుడి పరుషోక్తికి. “ఘననిశితాస్త్ర ముల. 
బలుకం గడంగుము నాతోన్‌” “ఈ రంగభూమి” (6.37,38) మొదలైన పద్యాలు కర్గుడివీరోక్తులకు ప్రసిద్దోదాహరణాలు. 
“కురుకులజుండు పాండునకు. గుంతికి. బుత్రుడు”........ “దొరయగుదేని నీకెదిరి దోర్చలశక్తి నితండు సూపెడిన్‌” 
(6.45) అనే పద్యంలో కృపాచార్యుడి అధిక్షేపోక్తులు, “కులము గలవాండు....” “రాజవరు.డైన పార్గుతో ame స 
(6.47,48) మొదలైన పద్యాలలో దుర్యోధనుడి అభిమానోక్తులు, “నీదు కులమునకు6 దగగ... న 
“ఉత్తమక్షత్రియప్రవరోపయోగ్యమైన....” (6.55.57) అనే పద్యాలలో భీముడి నిందోక్తులు, “అనిలజ! నీ కిట్లని 
పల్కను దలంపను....” “శూరులజన్మంబు న. ” (6.59,60) అనే పద్యాలలో దుర్యోధనుని అధిక్షేపోక్తులు ఈ ఘట్టంలో 
వాగ్యుద్దవాతావరణాన్ని కలిగించి వ్యాయోగస్వభావాన్ని పోషించాయి. వీరరౌద్రరసముద్రితమైన ఈ రంగం దీప్తసత్వానికి 
ఆలవాలమై సహృదయరంజకంగా సాగింది. 


4. ఈ రంగాన్ని ప్రదర్శనసందర్శనరంగంగా నన్నయ తీర్చిదిద్దటంతో- రంగంవీద నిలిచి మాటలతో చేతలతో 
అభినయించేవారిని ఎంత శ్రద్ధగా చిత్రించాడో, వారిని చూచి స్పందించిన డ్రేక్షకలోకాన్నికూడా అంత శ్రద్దగా 
చూపించాడు. 


ఉదాహరణకు- 

(1) “నరు, నింద్రాత్మజు నింద్రావరజసఖున్‌ వీరు. బాండవప్రవరు, ధనుర్దరు. జూచి చూపజెల్లన్‌ - పరమాద్భుత 
చిత్తులగుచు” అర్జునుడిని ప్రశంసించారట (ఆది. 6. 18). 

(2) ప్రజల ప్రశంసలు విని కుంతి ఉప్పాంగిపోయి “అనంతహర్షవిస్తారితలోచన' అయిందట! (6.20) 

క. “చారుమనస్పమ్మదరస 

పూరము వెలివేర్చునట్లు పొలంతికి విగళ 
ద్భూరిస్తనజనితపయో 
ధారలు నానందబాప్పధారలు నొప్పెన్‌!” (ఆది. 6.21) 


(3) రంగద్వారం వద్ద కర్ణుడు భుజాస్ఫాలనం చేయగానే పాండవ కౌరవులలో కలిగిన ప్రతిస్పందన రమణీయంగా 
వర్ణించాడు నన్నయ. 


మ. “జను లెల్లం గడు సంభబ్రమింప(గ నజస్రంబై భుజాస్ఫాలన 

ధ్వని శైలప్రకరంబుపై( బడు మహాదంభోలిశబ్దంబొకో 

యన వీతెంచినం బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో 

ధను వేష్టించిరి తమ్ము లందజును దద్ద్వారంబు వీక్షించుచున్‌.” (ఆది. 6.29) 
భయసంభ్రమాలు కలిగినప్పుడు తమకు రక్షకు డనీ ఆత్మీయుడనీ ఎవరిని భావిస్తుంటారో వారివద్దకు అప్రయత్నంగా 
పరుగెత్తటం మానవసహజం. పాండవులు ద్రోణుడిని సమీపించారు. ధార్తరాష్టులు దుర్యోధనుడిచుట్టూ చేరారు. ఈ 
సన్నివేశంలో బెదరక కుదురుగా నిలిచింది ద్రోణుడు, దుర్యోధనుడు. మిగిలినవారు రెండు పక్షాలుగా చీలి వా రిద్దరినీ 


ఆశ్రయించారు. పాండవ కౌరవులు ఆవిధంగా చీలిపోవటానికీ, పాండవుల గురుభక్తి, కౌరవుల భ్రాతృభక్తి ప్రకాశంకావటానికీ 
కర్ణుడు భవిష్యత్‌కథలో కారకుడు కాగలడనీ ఈ వర్ణనద్వారా వస్తుధ్వనిని సాధించాడు నన్నయ. 


(4) కర్ణుడి అధిక్షేపోక్తులు వినగానే జనులకు ఆశ్చర్యం కలిగిందట. అర్జునుడికి కోపం, సిగ్గూ రెండూ మొలుచుకొని 
వచ్చాయట. దుర్యోధనుడికి ప్రీతి కలిగిందట. ఈవిధంగా సహృదయస్పందనను ప్రదర్శనకళగా నాటకీయతతో 
చేర్చటం నన్నయ తిక్కనకు చూపించిన వెలుగుబాట. 


పీర్రిక్ర : 19 


(5) కర్ణుడు వేసిన పర్ణన్యాస్త్రంవలన మేఘాలు క్రమ్మి అర్జును డందులో మరుగుపడి కనపడకపోయినప్పుడు 
కన్నతల్లి కుంతి మోహమూర్భాన్విత అయినదట. ఆమెను చల్లనీళ్ళతో సేదదీర్చవలసివచ్చిందట! (ఆది. 6. 
42,43). 


(6) కర్ణుడు తన తల్లిదండ్రులపేర్లను చెప్పటానికి సిగ్గుపడి తలవంచాడట(ఆది. 6. 46); దుర్యోధనుడు అతడికి 
అంగరాజ్యాభిషేకం చేయగా “పరమహర్షం' ప్రకటించాడట (ఆది. 6. 49); సూతుడు కర్షుడిని కౌగిలించుకొని 
మూర్చాన్ని ఆఘాణించాడట, అభిషేకంతో అసలే తడిసి ఉన్న కొడుకుతలను హర్వాశ్రువులతో మరొకసారి 
తడిపివేశాడట! (ఆది. 6. 53). 


(7) భీముడు కర్షుడిని అధిక్షేపించినప్పుడు కర్ణుడు “వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్ఫోష్ట నిశ్వాసవ్యాకులితవదనుం 
డయి యాకాశంబువలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె'నట. (ఆది. 6.63) 


(8) ధనుర్విద్యాపారగుడైన కర్ణుడు మిత్రుడు కావటంచేత అర్జునుడివలని భయంపోయి అనాటిరాత్రి దుర్యోధనుడు 
“'ముదితాత్ముడై' నిశ్చింతగా గుండెమీద చేతులుపెట్టుకొని నిద్రించాడట. (ఆది. 6. 63) 


విభావానుభావ సాత్తికభావవర్ణ్షనంలో నన్నయ తిక్కనకు గురుపీఠమని ఈ ఘట్టంలో నిరూపించుకొన్నాడు. శిశుపాలవధ 
ఘట్టంవలెనే, కుమారాస్త్ర విద్యాప్రదర్శనంకూడా ఆశ్వాసాదిలో ఉన్నది. అయినా ఆశ్వాసాదిపద్యాన్ని శిశుపాలవధలో నాందిగా 
నిలిపినట్లు కుమారాస్త్ర విద్యాప్రదర్శనంలో కూర్చలేదు. ఇది ఆదిపర్వ్యంకంటె సనభాపర్వంలో నన్నయ సాధించిన 
నాటకీయశిల్పపరిణతి అనవచ్చును. లేదా బయలురంగంలో ప్రదర్శించే రూపకంకంటె నాటకశాలలో ప్రదర్శించే 
రూపకప్రయోగంలో నాంది ఉండటం జెచిత్యమని భావించియుండవచ్చును. ఏమైనా రంగ-బహిరంగ ప్రయోగంగా వ్యాయోగాన్ని 
శ్రవ్యకావ్యరంగంమీద ప్రదర్శించిచూపిన ఆదికవి నన్నయ అభినందనీయుడు! 


వ్యాయోగం: సమవకారం 


వాగ్రూపయుద్దం విస్తారంగా ప్రవర్తిల్లి, తదనుబంధంగా క్రియారూపయుద్దం సాగినట్లు సూచించే ఘట్టాలలో 
వ్యాయోగలక్షణాలను ఉపలక్షించవచ్చును. దీనికి విపరీతంగా ఉంటే- అంటే క్రియారూపయుద్దానికి ఉపస్కారకంగా, 
ఉపబలకంగా వాగ్రూపయుద్ధంగాని, వాగ్వివాదంగాని ప్రవర్తిల్లినట్టు వర్ణించి యుద్దాన్ని ఫలంగా నిర్వహించే ఘట్టాలలో 
“'సమవకారి స్వభావాన్ని ఎక్కువగా సంలక్షించవచ్చును. ఆదిసభారణ్యపర్వాలలో భీముడు రాక్షసులను సంహరించిన 
ఘట్టాలు ప్రసిద్ధాలు. అతడు హిడింబ, బకాసుర, కిమ్మీర, జటాసురులను ఏకవీరుడై సంహరించాడు. అరిభయంకరుడైన 
జరాసంధుడిని శ్రీకృష్ణార్ణున సహాయంతో స్వయంగా మల్లయుద్ధంలో సంహరించాడు. భీముడు రాక్షసులను చంపిన 
ఘట్టాలన్నీ ఒకయెత్తు, రాక్షసుడు కాని జరాసంధుడిని చంపిన ఘట్టం ఒక్కటీ మరొక యెత్తు. స్వీయరక్షణార్థం గానీ, 
జనరక్షణార్హం గానీ భీముడు రాక్షససంహారం చేశాడు. రాజసూయయాగం నిరంతరాయంగా సాగటానికీ, అతడిచేత బంధితు 
లైన సమస్త భూపతులను చెర విడిపించి ధర్మాన్ని రక్షించటానికీ, భీముడు జరాసంధుడిని వ్యూహంతో చంపాడు. 


సమవకారంలో దేవతలకు, అసురులకు సంబంధించిన ఫలాన్ని సాధించే ఉపాయం బీజంగా ఉంటుంది. 
అందులో 12మంది నాయకు లుండవచ్చును. వారు ప్రఖ్యాతులూ, ఉదాత్తులూ అయి ఉండాలి. సమవకారంలో మూడు 
అంకా లుంటాయి. అందులో సందర్భానుకూలంగా మూడురకాల కపటచర్యలూ, మూడురకాల విద్రవాలూ (ఉపద్రవాలూ), 
మూడురకాల శృంగారాలూ నిబంధించబడవచ్చును. సుఖాన్నీ కానీ దుఃఖాన్ని కానీ కలిగించటానికి చేసే వంచనలు 
కపటచర్యలు. అవి మూడురకాలుగా ఉంటాయి. 1. వస్తుక్రమ విహితాలైనవి- అంటే కార్యసాధకుడిదోషం లేకపోయినా 
వంచకులచేత కలిగే మోసం. 2. పరప్రయుక్తం- అంటే కార్యసాధకుడు చేసే అపరాధాన్ని ఆసరాగా చేసికొని వంచకులు 
చేసే మోసం. 3. దైవవశాగతం- అంటే దైవవశాన కాకతాళీయంగా సంభవించే మోసం. విద్రవం అంటే చెదరిపోవటం. 
ప్రజలను చెదరిపోయేటట్లు చేసేవి విద్రవాలు. దాన్నే మనం ఇప్పుడు ఉపద్రవాలు అని అంటున్నాం. ఇవి మూడురకాలు. 


పీఠిక : 20 


1. అచేతనకృతాలు- నీటివలన కలిగే వానలు, తుఫానులు, వరదలు, ఉప్పెనలు మొ॥నవి. వాయువువలన అగ్నివలన 
కలిగే అపాయాలు. 2. చేతనకృతాలు- క్రూరవన్యమృగాలవలన కలిగే సంక్షోభాలవంటివి. 3. ఉభయకృతాలు- యుద్దాలు, 
నగరాలముట్టడులు, రాక్షసబాధలు మొ॥నవి. శృంగారాలుకూడా ధర్మ, అర్థ, కామసంబంధాలని మూడువిధాలు. వీటిలో 
వేటినైనా యథావకాశంగా మూడు అంకాలలోనూ ప్రయోగించాలి. రచనలో విశేషవృత్తాలు వాడాలి. మొత్తంమీద సమవకారం 
నానారసాశ్రయంగా రాణించాలి. నన్నయ భీమనాయక మైన ఘట్టాలలో సమవకారస్వభావాలను సమయోచితంగా రంగరించి 
తనరచనలో నాటకీయతను పోషించాడు. 


జరాసంధవధ: సమగ్రసమవకారం 


సమవకారస్వభావాన్ని ఎక్కువగా సంతరించుకొన్న సన్నివేశం సభాపర్వంలోని జరాసంధవధఘట్టం. ధర్మరాజుకోర్కె పై 
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చి రాజసూయయాగం చేయా లని ప్రోత్సహించి, దానికి ముందుగా జరాసంధుడిని వధించా 
లని సూచించి, వ్యూహం నిర్ణయించి, దానిప్రకారం కార్యం నిర్వహించి, విడుదలైన రాజుల నందరిని ధర్మజుడికి ఒప్పగించి, 
తిరిగి ద్వారకకు వెళ్ళిపోయేవరకు గల 124 పద్యగద్యాల భాగం (సభా. 1.101-224) జరాసంధవధఘట్టం. ఇందులో 
ప్రధాననాయకుడు ధర్మరాజు, అతడిపక్షాన జ్ఞానేచ్చాక్రియాశక్తులకు ప్రతినిధులవలె శ్రీకృష్ణార్ణునభీములు జరాసంధవధను 
నిర్వహించారు. అంటే నలుగురు ధీరోదాత్తులు నాయకులుగా ఉండి కార్యాన్ని ముందుకు తీసికొనిపోయి నిర్వహించి 
ఫలాన్ని అనుభవించేవారుగా గోచరిస్తున్నారు. ఈ కార్యమంతా రాజసూయం చేయటానికి, తద్ద్వారా పాండురాజాదులకు 
ఉత్తమగతులు కలిగించటానికి, శ్రీకృష్ణాదులకు ఇబ్బందులు కలిగించేవారిని తొలగించటానికి ఉద్దేశించబడింది కాబట్టి 
పితృదేవతల, అవతారపురుషుడైన శ్రీకృష్ణుడికార్యాలను సాధించటానికి ఉపాయాన్ని వెదకటం బీజంగా సాగింది కాబట్టి 
సమవకార వస్తుస్వభావం సహజంగా అమరింది. కార్యం సార్థకంగా సాగింది. 


జరాసంధవధ ఘట్టాన్ని మూడుభాగాలుగా విభజించవచ్చును. అవి సమవకారంలోని మూడంకాలుగా రాణిస్తున్నాయి. 
మొదటి అంకంవంటి కథాభాగం- ప. 101-171 వరకున్నది. ఇందులో జరాసంధుడి బలపరాక్రమాలూ, అతడి పుట్టుపూర్వోత్తరాలూ, 
మిత్రులబలాబలాలూ చెప్పి, అతడిని వధించటంలో కల ఆవశ్యకతను పేర్కొని, అతడిని మలయుద్ధంలోమాత్రమే చంపే 
అవకాశం ఉండటాన్నీ, భీముడిని అతనిపై ప్రయోగించి ఉపాయంతో చంపటాన్నీ నిశ్చయించే కథ యీ భాగంలో 
చెప్పబడింది. ఇక రెండవ అంకంవంటి కథాభాగం - ప. 172-200 వరకున్నది. ఇందులో శ్రీకృష్ణార్ణునభీములు కపట స్నాతకవేషాలతో 
గిరివ్రజపురం చేరి అపసవ్యంగా వెనుకద్వారంనుండి నగరంలో ప్రవేశించి, బలవంతాన రాజమందిరంలోకి చేరి, జరాసంధుడితో 
వాదించి, తమ ప్రవర్తనను సమర్థించుకొని, తమ లక్ష్యాలను వివరించి, భీముడితో ద్వంద్వ(మల్ల) యుద్దానికి జరాసంధుడిని 
ఆహ్వానించిన ఘట్టం వివరించబడింది. ఆ తరువాత మూడోఅంకంవంటి కథాభాగం- భీమజరాసంధుల మల్లయుద్దాన్ని 
వర్ణించే ఘట్టం- ప. 201-224. జరాసంధవధ జరిపించి, చెరలో ఉన్న రాజులను విడిపించి, సహదేవుడికి రాజ్య మిచ్చి, 
జరాసంధుడి దివ్యరథమెక్కి శ్రీకృష్ణుడు అందరితో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చి, విజయఫలాన్ని ధర్మరాజుకు సమర్పించటం 
ఇందులో ప్రధాన కథాంశాలు. ఈ మూడు ఘట్టాలలోని మొదటి రెండింటిలో కథాకథనంకంటె సంభాషణశిల్పాన్ని నన్నయ 
ఎక్కువగా పాటించి నాటకీయతను రక్తికట్టించాడు. మూడవది మల్లయుద్ధవర్ణనం కావటంచేత కథాకథనపద్ధతిలో సాగింది. 
నాటకంలో వేదికమీద మల్లయుద్ధం ప్రదర్శనయోగ్యమైనది కాదు. కాని, శ్రవ్యకావ్యప్రక్రియలో సాక్షాత్తు వేదికమీద జరుగుతుండగా 
మనోనేత్రంతో చూచి హర్షించేటట్లు నన్నయ దిద్దితీర్పాడు. రెండురంగాల దృశ్యకావ్య రచనాప్రభావం మూడోరంగాన్ని 
ముంచెత్తుతూ సమవకార స్వభావాన్ని సుసంపన్నం చేస్తున్నది. 


జరాసంధవధ ఘట్టంలో మూడువిధాలైన కపటచర్యలూ, ఉపద్రవాలూ, యథావకాశంగా వర్ణించబడ్డాయి. 
జరాసంధుడు పధ్నాలుగు రాజవంశాలలో పుట్టిన క్షత్రియుల నందరినీ జయించాడు. అతడికి మహాబలుడైన శిశుపాలుడు 
సేనానిగా, హంసడిభకులు సహాయకులుగా ఉండి దండయాత్రలలో సహాయం చేశారు. శ్రీకృష్ణుడు కంసుడిని వధించటంవలన 
ఆ కంసుడిభార్య జరాసంధుడి కూతురు కావటంచేత, జరాసంధుడు శ్రీకృష్ణుడిపై పగసాధించేయత్నంతో అనేకఉపద్రవాలు 
కలిగించాడు. జరాసంధుడు, హంసడిభకులు కలిసి రణరంగంలో నిలిస్తే లోకంలో వారికి ఎదురులేదు. వారు ముగ్గురూ 


పీర్రిక్ర : 21 


ఆయుధాలతో చావని వరాలు పొందినవారు కావటంచేత వారు మధురపై దండెత్తి వృష్టిభోజాంధకవీరులను యుద్దాలతో 
పీడిస్తుండేవారు. ఈ ఉపద్రవంనుండి తప్పించుకొనటానికి శ్రీకృష్ణాదులు ఒక చిన్న మోసం చేశారు. హంసడిభకు లిద్దరూ 
ఒకరిని వదలి మరొకరు బ్రతకలేనివారు. అందువలన హంసుడు యుద్ధంలో చనిపోయా డని డిభకుడికి చెప్పించాడు 
కృష్ణుడు. ఆ మాటను నమ్మి హంసుడు లేనిలోకంలో తాను జీవించలేనని శోకించి డిభకుడు నీటిలో మునిగి ప్రాణాలు 
వదిలాడు. డిభకుడు చనిపోయాడని తెలిసిన హంసుడుకూడ తమ్ముడిమీది (ప్రేమతో నీటమునిగి అసువులు పోగొట్టుకొన్నాడు. 
మిత్రుల మరణానంతరం జరాసంధుడు మగధకు తిరిగివెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాదులు జరాసంధుడికి భయపడి మధుర 
సురక్షితప్రాంతం కాదని రైవతకపర్వతంమీద దుర్గాన్ని నిర్మించుకొని అక్కడ ఉండసాగారు. పాండవులు వారికి అండగా 
నిలిచారు. 


జరాసంధుడు ఆవిధంగా విజృంభించి భూతలంమీద ఉన్న రాజుల నందరినీ యుద్దాలలో ఓడించి, బంధించి తెచ్చి 
గిరివ్రజపురంలో బందీలుగా ఉంచి ప్రతిరోజూ ఒక్కొక్కరిని భైరవపూజలో బలియిస్తూ ఉగ్రవర్తనుడై వ్యవహరించాడు. కాబట్టి 
అతడిని చంపితేనే సామ్రాజ్యవైభవం సుస్థిర మౌతుందనీ, రాజసూయం చేయటం సుగమమౌతుందనీ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు 
సలహా చెప్పాడు. 


నన్నయ ఈ కథాభాగాన్ని కథాకథనంగా కాకుండా శ్రీకృష్ణుడు చేసిన దీర్ధసంభాషణగా తీర్చిదిద్దటం నాటకీయత. 
జరాసంధుడివలన కలిగిన యుద్దోపద్రవం, హంసడిభకులను చంపటంలో శ్రీకృష్ణుడు చేసిన వంచనశిల్బం ఈ కథాభాగంలో 
ముఖ్యమైనవి. వంచనను వంచనతోనే వంచాలని శ్రీకృష్ణుడి వ్యూహం. ఆయుధాలచేత చావని శత్రువీరులను ఉపాయంచేతనే 
వధించాలని అతడి రాజనీతి. జరాసంధుడి వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడు సంగ్రహంగా వినిపించి, అతడి వధోపాయాన్ని 
నిశ్ళయించటంతో మొదటిభాగం ముగుస్తుంది ప్రథమాంకంవలె. 


ఈ కథలో కాగల కార్య మిది- 
ఉ. “అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్దమునన్‌ జయింపంగా 
నిమ్మహి నోప రెవ్వరు; నుమేశ్వరు. డట్టివరమ్ము వానికిన్‌ 
నెమ్మిన యిచ్చె; గావున వినీతుండు వాయుసుతుండు మల్లయు 
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్చడన్‌ (సభా. 1.162) 


రెండవ అంకంగా భాసించే భాగంలో శ్రీకృష్ణార్ణునభీములు గిరివ్రజపురంలో అమార్గాన ప్రవేశించటం, శత్రువులవలె 
వ్యవహరించటం, గమనిస్తే జరాసంధుడిపట్ల వా రనుసరించిన పద్ధతి గత్యంతరంలేని వంచనగా స్ఫురించటం స్పష్టం. 
ఆ భాగంలో శ్రీకృష్ణుడు వారివర్తనాన్ని సహేతుకంగా సమర్థించుకొన్నట్లు సంభాషణను చిత్రించటం నన్నయ రూపకరచనాశిల్చం! 


అభ్యాగతులవలె శ్రీకృష్ణఖీమార్దునులు జరాసంధుడిగృహంలో ప్రవేశించారు. జరాసంధుడు వారికి ఎదురువచ్చి 
ఆహ్వానించాడు. ఆ తరువాత వారినడుమ జరిగే సంభాషణ ఒక రమణీయ మైన రంగంవలె రాణిస్తుంది. దానిని ఇలా 
అన్వయించుకొనవచ్చును. 


జరా: మీరు నిజంగా స్నాతకులే అయితే, పూలనూ చందనాన్నీ బలవంతాన గ్రహించటం న్యాయమా? చైత్యకాద్రితటాన్ని 
పగులగొట్టి మీరు చులుకదనంతో అద్వారాన నగరంలో ప్రవేశించటం తగునా? నే నిచ్చిన మధుపర్కాలను 
గ్రహించకుండట మెందువలన? మీ వేషాలు బ్రాహ్మణులవి, రూపాలు క్షత్రియులవి. మీరు వేషధారులవలె 
ఉన్నారు. ఎవరు మీరు? 


కృష్ణుడు: స్నాతకులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యజాతులలో ఉండటం సనాతనంగా వస్తున్న ఆచారం. మేము క్షత్రియజాతిస్నాతకులం. 
మిత్రులగృహాన్ని ముఖద్వారంనుండి, శత్రువులగృహాన్ని మారుమార్గంనుండి ప్రవేశించటం క్షత్రియులకు ఉచితం. 


జరా: 


కృష్ణు 


జరా: 


జరా: 


జరా: 


పీర్రిక్ర : 22 


గంధపుష్పాలలో లక్ష్మి ఉంటుంది కాబట్టి వాటిని మేము బలాత్కారంగా గ్రహించాం. ఇది క్షత్రియాచారం. నీతో 
మాకు వేరేపని ఉండటంచేత నీ విచ్చిన అర్భ్యాన్నీ మధుపర్కాలనూ గ్రహించలేదు. 


మీరు నాకూ, నేను మీకూ ఎన్నడూ కీడు చేసినదిలేదు. నే నెట్లా మీకు శత్రువు నయ్యాను? నేను పాపరహితుడిని, 
గుణవంతుడిని. సురమునిబ్రాహ్మణభక్తుడిని, ఉత్తమక్షత్రియకులాచారపరుడిని. 


: సమస్తక్షత్రియవంశాలనూ ఉద్భరించే సముర్భుడైన ధర్మరాజుఆనతివేరకు క్షత్రియకులాన్ని రక్షించటానికీ, 


అపజయమెరుగని శత్రువుల అకుంఠితపరాక్రమాన్నిసైతం వమ్ముచేయటానికి, దుర్మార్గులను దూషించటానికీ 
మేము ఇక్కడికి వచ్చాం. జరాసంధా! నీ వేమో “ఉత్తమక్షత్రియుడి నన్నావు; ఎవ్వరికీ కీడు చేయలే దన్నావు. మరి 
నీవలె మూర్చాభిషిక్తులైన రాజులను చెరబట్టి తెచ్చి, క్రూరంగా పశుపతికి బలియిచ్చినవా రెవరైనా ఉన్నారా? 
ఇంతకు మించిన కీడు మరేదైనా ఉన్నదా? కారణం లేకుండా సాధుజనులను హింసించే దుర్మార్గుడు అందరికీ 
శత్రువేకదా! ఉత్తములకు ఇంతకంటె కారణం మరొకటి కావాలా? ఏ తప్పూ చేయని తనకులంవారిని చంపటంకంటె 
మహాపాపం మరేమైనా ఉన్నదా? నీవంటి పాపకర్ముడిని ఉపేక్షిస్తే ధర్మరక్షకులమైన మాకుకూడా ఆ పాపం 
అంటుతుంది. కాబట్టి అటువంటి పాపభయంతో నిన్ను దండించటానికి వచ్చాం. నన్ను మించినవాడు లే డని 
విర్రవీగి ఇతరులను అవమానించవద్దు. పూర్వం జయద్రథ, దంభోద్భవ, కార్తవీర్యులు మహాబలవంతు లైనప్పటికీ 
అవినీతులై, మహాత్ములకు అవమానంచేసినవారై ఇతరులచేత పరాజితులైనారు. అపారపరాక్రమంతో రణయజ్ఞాలు 
చేసి, శత్రువులను సంహరించిన వీరులు మహాతపస్వులు పోయే సద్గతి పొందుతారు. కాని, నీవలె అపకారదారుణకార్య 
మైన భైరవపూజ చేసేవాడికి ఉత్తమగతు లుంటాయా? కాబట్టి, నీవు చెడకుండా ఉండాలంటే నేను చెప్పేమాట 
చేయుము. నీవు బంధించిన రాజుల నందరినీ విడిపించుము; నేను కృష్ణుడను, ఇతడు భీముడు, అతడు 
అర్జునుడు, నీవలన పుట్టిన ఈ పాపమనే మహాగ్నిని చల్లార్చటానికి వచ్చిన పరాక్రమవంతులు. కురువంశశ్రేష్ణులు 
వీరు. నీవు క్రూరుడవై ఇప్పటికీ ఆ రాజులను విడువకపోతే, ఈ పాండవేయులు నిన్ను యుద్దంలో ఓడించి వారిని 
విడిపిస్తారు. 


(కోపంతో కనుబొమలు ముడిచి) అపారపరాక్రమంతో రాజుల నోడించి గర్వించటం క్షత్రియులకు ధర్మమే 
అవుతుంది. కానీ, దోష మెట్లా అవుతుంది? నే నెప్పుడూ పరాక్రమమే జీవితవ్రతంగా కలవాడిని. భైరవపూజకొరకే 
తెచ్చిన ఈ రాజులను నే నెందుకు వదలుతాను? నేను పరాక్రమంచేత శత్రువులను జయించినవాడిని. కృష్ణా! 
నా సంగతి నీ కిదివరకే తెలుసు. నేను వేరే చెప్పనవసరం లేదు. మీతో యుద్దమే చేయవలసివస్తే- మీ కిష్టమైన 
పద్ధతిలోనే చేస్తాను. సైన్యంతో నైనా సరే, మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ నే నొక్కడినే 
అసహాయశూరుడనై పోరాడుతాను. మీరూ ప్రయత్నించండి. మీ యిష్టం చెప్పండి. 


ఒక్కరితో పలువురు యుద్ధం చేయటం న్యాయం కాదు. మేము ముగ్గురమూ బలవంతులమే. మాలో ఒక 
మహాబలుడిని ఎన్నుకొమ్ము. అతడితో మల్లయుద్ధంలో తలపడుము. 


భీముడే యుద్ధంలో నాకు దీవైనవాడు. 


ఈ ఘట్టం రంగంమీద ప్రయోగింపబడుతున్న అంకంవలె ఉన్నది. స్నాతకులుగా, మార్గంగాని మార్గంలో ఉద్దతు 


లై ప్రవేశించి, మాల్యసుగంధాలను హరించి, అర్థాన్ని తిరస్కరించిన శ్రీ కృష్ణభీమార్భును లవృత్తం ఉసాయంతో (కపటంతో) 
చంపటానికి చేసిన ప్రయత్నాల ప్రదర్శనమే. దానిని క్షత్రియోచితవర్తనంగా సమర్థించుకొనటం శ్రీకృష్ణుడిచాతుర్యం. 
మూర్చాభిషిక్తులను చెరపట్టటం దోషంకాదు కానీ, వారిని భైరవుడికి బలియివ్వటం అన్యాయ మన్నాడు కృష్ణుడు. వారిని 
విడిపించటమే ధర్మరాజు కర్తవ్యమనీ, అది ధర్మవ్రతమనీ చెప్పాడు. క్రూరుడిని చంపటానికి ధర్మచ్చన్నమై న కాపట్యం 
న్యాయమని శ్రీకృష్ణుడి మతం. అది నిఖిలరాజబలివధ అనే ఉపద్రవాన్ని తొలగించటానికి ఏర్పరచుకొన్న ఉపాయమని 
శ్రీకృష్ణుని వ్యాఖ్య. ఇటువంటి వస్తువు కపటచర్యలనూ, ఉపద్రవాలనూ చిత్రించే స్వభావంగల సమవకారానికి సరైన దని 


పీర్రిక : 23 


నన్నయ భావించి, ఈ ఘట్టాన్ని రెండవఅంకంవలె సంభాషణచతురంగా. వాదోపవాదతుల్యంగా చిత్రించి నాటకీయతను 
రక్తికట్టించాడు. 


సమవకారంలో విశేషవృత్తాలు వాడాలనే నియమం ఉన్నది. నన్నయ ఈ అంశంలోకూడా శ్రద్ధతీసి కొన్నాడు. 
శ్రీకృష్ణుడు జరాసంధుడిని ధిక్కరిస్తూ భైరవపూజలో రాజులను బలిచేయటం దారుణ మని నిందించటం, ఆ రాజులను 
వదలిపెట్టు మని ధట్టించటం, వదలిపెట్టకపోతే అతడి పరాక్రమాగ్నిని ఆర్బటం తథ్యమని హెచ్చరించటం, భీమార్షునులనూ 
తననూ బహిర్గతం చేసికొనటం అనే అంశాలను తెలిపే సంభాషణలు ఈ ఘట్టంలో కీలకా లైనవి. కథావృత్తంలో 
కేంద్రబిందువులవంటివి. జరాసంధవధను సమర్థించుకొనే సారధర్మసూక్తులవంటివి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన శ్రీకృష్ణుడివాక్యాలను 
రెండు తరలవృత్తాలలో రచించటం నన్నయవిశేషచ్చందశ్శిల్పం. పఠితలమనస్సులు ఈ వృత్తాలవైపు ఆకర్షితాలై కథాప్రాణాన్ని 
గుర్తించేటట్లు చేశాడు నన్నయ. | 


విశేషవృత్తాలను సందర్భోచితంగా వాడటం, నాటకీయశిల్పానికి అనుగుణంగా అమర్చటం ఛందశ్శిల్పంలో ఒక 
నేర్చు. సామాన్యవృత్తాలనుకూడా విశేషంగా వాడటం మరొకనేర్చు. జరాసంధవధఘట్టంలో మత్తేభవృత్తాన్ని రెండుచోట్లమాత్రమే 
వాడాడు నన్నయ. ఒకటి భీమజరాసంధులు మల్లయుద్దంలో పెనగిన సన్నివేశం చెప్పేది. (సభా. 1.203). మదించిన 
ఏనుగులు కుమ్ములాడినట్టుంటుంది ఆ మత్తేభం. అందుకే అది సార్థకం. జరాసంధవధానంతరం భీముడు ఇంద్రప్రస్థపురంలో 
ప్రవేశించినప్పుడు ప్రజ లాతనిని ప్రశంసిస్తూ, ధర్మజరాజ్య ప్రతిష్టాపనాచార్యుడివలె భావించిన పద్యంకూడా మత్తేభమే. 
(సభా. 1.219). మొదటిపద్యంలో భీమజరాసంధులు రెండు మత్తేభాలవలె పోరాడారనీ, చివరకు వీరమత్తేభంవంటి భీముడే 
విజయాన్ని సాధించి సాటిలేనిమత్తేభంగా మిగిలాడనీ వృత్తధ్వని సాధించాడు నన్నయ. ఇది భారతరచనాశిల్పంలో భాగమే 
కాకుండా సమవకారరచనాశిల్పమర్మంకూడా కావటం నన్నయనాటకీయతకు నిదర్శనం! 


మూడవరంగం యుద్ధకార్యప్రదర్శన ప్రధానమైనది. ఆ ఘట్టంలోని నడిమిభాగంలో శ్రీకృష్ణుడి ప్రబోధాన్ని సంభాషణగా 
ఒకపద్యంలో నిలపటం నన్నయ రచనాశిల్చ్పం. ఈ యుద్దచక్రానికి ఆ సంభాషణ ఇరుసు. దాని తాత్సర్యమంతా ఆ 
పిలుపులో ధ్వనిస్తుంది. 
చ. “విరహితసత్వు. డయ్యె. బ్రతివీరుండు వీని నశేషధారుణీ 

శ్వరనికరాపరాధు నతిసాహసికున్‌ వధియించి నీభుజ 

స్థిరత యెలర్స నయ్యనిలదేవుబలంబును నీబలంబు భా 

సురముగ మాకు జూపుము విశుద్దయశోనిధి! మారుతాత్మజా!”. (సభా. 1.208) 
ఈ పద్యం రూపకప్రక్రియలో చూళిక వంటిది. తెరలోపలి పాత్రతో యుద్ధాదుల సూచనలు చేయటం దీనిస్వభావం. దీని 
విస్తరణమే మిగిలిన రంగవస్తువర్ణనం. జరాసంధవధ లోకధర్మన్యాయంగానే కాక, నాటకీయధర్మన్యాయంగాకూడా నిరూపించటం 
ఈ పద్యతాత్సర్యం. అంతేకాదు. శ్రవ్య దృశ్య కావ్య ప్రక్రియల విశిష్టయోజనం- ప్రసన్నకథాకలితార్ణయుక్తిలో భాగంగా 
నన్నయ దీనిని ప్రదర్శించాడు. 


ప్రజలు చేసే భీమప్రశంస భరతవాక్యంవలె ప్రకాశింపచేయటం మరొక రూపకశిల్పం! 


మ. “జనసంత్రాసకరున్‌ మహోద్దతు జరాసంధున్‌ హరిపేరణం 
బున భంజించె. బ్రభంజనాత్మజుండు భూభుగ్వీరులం దన్నిరో 
ధననిర్ముక్తుల6 జేసె నింక జతురంతక్షోణికిన్‌ ధర్మనం 
దనుసామాజ్యము పూజ్యమయ నని మోదం బంది రుర్వీజనుల్‌”. (సభా. 1. 219) 


కీర్రిక్ర : 24 


“సర్వేజనా స్సుఖినో భవంతు' అనే అర్థాన్ని ధ్వనింపచేశాడు 'మోదంబంది రుర్వీజనులొ అనే చివరివాక్యంలో పరోక్షంగా 
నన్నయ. 


కథారచనలో నాటకీయతను సూచించే కొన్ని పారిభాషికపదాలను తగిన సందర్భాలలో వాడటం నన్నయ పాటించే 
ఒక మర్యాద. కథారంభంలో “ఆరంభము (సభా.1.123) “కార్యంబు నిర్వహింతుము” (1-126) అనే పదాలూ, అద్భుతంగా 
ముగిసే నిర్వహణంలో ప్రజల “ఆశ్చర్యము” (1.221)ను సూచించటం ఇందుకు నిదర్శం. ఆ యా సందర్భాలలో 
భావానుభావవ్యంజక శబ్దాలను వాడటంకూడ గమనించవచ్చును. ఉదాహరణకు- “నిర్వేదించి” (1137), భక్తి-(1.139), 
భయానకము (1.205) ఆహవహర్షము (1.204) మొదలైనవి. నన్నయ చతుర్విధాభినయాలలో ఆంగికానికీ, వాచికానికీ 
మాత్రమే ఎక్కువ ప్రాధాన్య మిస్తాడు. ఆహార్యసాత్వికాభినయాలను క్వాచిత్కంగా వర్ణిస్తాడు. నన్నయగారు వదలిన ఆ రెండు 
అభినయాలను గూడా తిక్కన కళాపూర్ణంగా కవితలో పోషించాడు. 


నన్నయఆంగికాభినయవర్ణనానికి ఒక మచ్చుతునక: 

ఆ. “బలియు. డపుడు వెండ్రుకలు పాచి ముడిచి గం 
టెసంగం దాల్చి వీరరసికవృత్తి 
నుద్దతుండు మల్లయుద్ధప్రసాధనం 


బమర నిలిచె వేడ్క నమితబలుండు. (సభా. 1.201) 
వాచికొాభినయ ప్రదర్శనకు- 
క, “అమితపరాక్రమమున నా 


క్రమించి పరనృపుల నోర్చి గర్వించుట దో 
సమె యిది సత్‌క్షత్తియధ 
ర్మమ; యే నెప్పుడు. బరాక్రమవ్రతుండ నిలన్‌!”. (సభా. 1.196) 


అలంకారంచేత యుద్దాదులలో వీరప్రతివీరుల తారతమ్యాన్ని ధ్వనింపచేయటానికి ఉదాహరణం: 
చ. “అతులబలుల్‌ పరస్పరజయార్భులు పార్టివపుంగవుల్‌ మరు 
త్సుతమగధేశ్వరుల్‌ సమరశూరులు దారుణలీల( బోరి రూ 
ర్లితభుజదర్చ మేర్ప్చడంగ సింహగజేంద్రములట్లు వజ్రప 
ర్వతములయట్లు ఘోరతరవాసవవృత్రులయట్లు నిద్దజున్‌.” (సభా. 1.206) 


ఈ వర్ణనంలో మూడు ఉపమానా లున్నాయి. అతులబలుల్‌- అనే విశేషణానికి సాటిలేని బలం కలవారనీ, సమానం కాని 
బలం కలవారనీ రెండర్భాలు స్ఫురిస్తాయి. వారు పరస్పరజయార్ణులై ఒకరిపై ఒకరు మించాలని వ్యూహాలు వేసికొంటూ 
మల్లయుద్ధం సాగించారు. కొంతసేవు మొదట్లో సింహగజేంద్రాలుగా అనిపించారు. ఇందులో క్రమాలంకారాన్ని 
అన్వయించుకోవాలి. భీముడు సింహంవలె, జరాసంధుడు గజేంద్రుడివలె కనిపించారు. అంటే మొదట భీముడిదే పైచేయి. 
ఆ తరువాత ఇద్దరూ వజ్రపర్వతాలవలె పోరారు కొంతకాలం. అందులో ఇరువురూ తుల్యబలాలను ప్రదర్శించారు. ఇక 
చివరకు- వా రిద్దరూ వాసవవృత్రాసురు లవలె పోరారు. ఈ ఉపమానంవలన భీమవిజయం, జరాసంధమృతి ధ్వనించబడుతున్నది. 
యుద్ధవీరం పోషించబడే వస్తువును అలంకారంచేత ధ్వనింపజేయటం నన్నయ శిల్పం. ఈ అవస్థల వర్ణనం ఎంత 
శ్రవ్యకావ్యసుందరమో అంతటి దృశ్యకావ్యరమ్యం! 


నానారసా(భావా)శ్రయంగా ఉండటం సమవకారంలో కానవచ్చే మరొక సార్థకలక్షణం. నన్నయ ఈ ఘట్టాన్ని 
నానారసభావబంధురంగా మలచాడు. ధర్మజ భీమార్షునులలో శ్రీకృష్ణుడిలో ఉత్సాహం, క్రోధం, బృహద్రథుడిలో నిర్వేదం, 


పీర్రిక : 25 


హర్షం, భక్తి, పుత్రోత్సాహం, బృహద్రథుడి భార్యలలో భయం, లజ్జ, ఆశ్చర్యం, హర్షం, జరాసంధుడిలో ఉత్సాహ, క్రోధ, 
భక్తిభావాలు, భీమజరాసంధులలో రౌద్రోద్రేకం, ఉత్సాహశీలం, ప్రజలలో ఆశ్చర్యం- ఇవన్నీ స్పష్టంగా ప్రకటితమయేటట్లు 
నన్నయ రచించాడు. 


ఆదిసభారణ్యపర్వాలలో భీముడు చంపిన వీరులలో సర్వోత్తముడైన ధీరోద్దతుడు జరాసంధుడు. భీమపరాక్రమ 
ప్రదర్శకాలైన వీరఘట్టాలు సమవకారాలుగా గోచరిస్తాయి. కాని, వాటన్నిటిలో జరాసంధవధ సమగ్రసుందరంగా సాక్షాత్కరించింది. 
దానికి కారణం నన్నయనాటకీయరచనారామణీయకత్వప్రసన్నతయే! 


భీముడు రాక్షసులను వధించిన ఘట్టాలు ఆదిపర్వంలో రెండు, అరణ్యపర్వంలో రెండు ఉన్నాయి. అవి 
హిడింబాసురవధ (అది. 6.185-227), బకాసురవధ (అది. 6.237-309), కిమ్మీరవధ (ఆర.1.107-121), జటాసురవధ. 
(ఆర. 3.380-397) వీటిని నన్నయ తీర్చిదిద్దినపద్ధతి గమనిస్తే ఈ అంశాలు వ్యక్త మౌతున్నాయి. 


1. ఆదిపర్వంలోని ఘట్టాలలో నాటకీయతను పాటించిన నన్నయ అరణ్యపర్వంలోని ఘట్టాలను కథాఘట్టాలుగానే 
చిత్రించాడు. అవి ఆఖ్యానంలోని భాగాలే కాబట్టి ఉపాఖ్యానా లనటానికి వీలులేదు. 


2. హిడింబాసురవధఘట్టంలో భీమాగ్రిత మైన యుద్దవీరానికి శృంగారం అంగంగా నిలిచింది. 


3. బకాసురవధఘట్టంలో భీమాశ్రితయుద్దవీరానికి, దయాధర్మవీరాలూ, కరుణరసం రౌద్రరసం పోషకాలుగా 
నిలిచాయి. 


4. వస్తుస్వభావాలనుబట్టి హిడింబాసురవధఘట్టం లలితం ఉజ్జ్వలం. బకాసురుడిని లోకహితార్థం చంపాడు. ఆ 
ఘట్టాలను నాటకీయతతో చిత్రించటంలోకూడ మొదటిదానికంటె రెండవది ఉత్తమం. 


5. హిడింబాసురుడిని స్వీయరక్షణంకొరకు చంపాడు భీముడు; బకాసురుడిని లోకహితార్థం చంపాడు. ఆ ఘట్టాలను 
నాటకీయతతో చిత్రించటంలోకూడ మొదటిదానికంటె రెండవది ఉత్తమం. 


6. హిడింబ, బకాసురవధలు మూడురంగాలుగా విభజించబడటానికి అనువైన కథలు. అందుకే సమవకారస్వభావం 
వాటిలో కుదిరింది. 


హిడింబాసురవధ - పాక్తికసమవకారం 


లాక్షాగృహదహనానంతరం పాండవులు దుర్గమారణ్యంలో తలదాచుకొంటూ ఒక మర్రిచెట్టుక్రింద విశ్రాంతితీసికొంటు న్న 
దృశ్యంతో ఈ కథ మొదలౌతుంది. ధర్మజారున నకులసహదేవులు, కుంతీదేవి శ్రమవలన ఒడలుతెలియకుండా చెట్టుక్రింద 
నిద్రపోతుంటారు. రాత్రివేళ రాక్షసాదుల బాధ కలుగకుండ భీముడు జాగరణచేస్తూ వారిని రక్షిస్తూ ఉంటాడు. వారి దైన్యాన్ని 
చూచి ఖిన్ను డౌతాడు, దుర్యోధనధృతరాష్టులు చేసిన కాపట్యానికి చింతిస్తూ ఉంటాడు. ఆ సన్నివేశం ఒక రూపకంలోని 
రంగంలాగా శోభించింది. 


ఆ ప్రక్కనే ఉన్నది లేతమద్దిచెట్లతోపు. అందులో ఉంటాడు హిడింబు డనే భయంకర రాక్షసుడు. మానవమాంస భక్షకుడు. 
అతడితో కలసి ఉంటున్నదిఅతడి చెల్లెలు హిడింబ. ఆమెకు వయసు వచ్చింది. మనసు పండింది. అన్న గడిపే 
భయంకరజీవయాత్ర ఆమెకు గిట్టదు. అయినా అగ్రజుడి ఆనతిని పాటించక తప్పదని కాలంగడుపుతున్నది. ఆమె నంస్కారవతి. 
ఆమెకు వివాహంచేసి ఒక ఇంటిదాన్ని చేయాలన్న స్పృహ హిడింబుడికి లేదు. తినటం, చెల్లెలిని వేధించుకొని తినటం తప్ప 
అతడికి మరొక ధ్యాస లేదు. అంతరాంతరాలలో ఆమె తన జీవితమాధుర్యాన్నిగురించి ఎన్నో ఆశలు పెట్టుకొని కలలు 
కంటున్నది. పాండవులు ఆ అడవిలో ప్రవేశించి వంటింట్లోకి చొరబడిన కుందేళ్ళవలె హిడింబుడికంటపడ్డారు. ఆ రాక్షసుడు 
హిడింబను పిలిచి “వారిని తెచ్చి వారి మాంసాలు వండి వడ్డించు' మని ఆజ్ఞాపించాడు. అన్నఆజ్ఞ హిడింబకు యముడిఆజ్ఞయే. 
ఆమె భీము డున్నచోటకి వచ్చింది - అంటే భీముడున్న రంగంలోకి హిడింబ ప్రవేశించింది. 


పీర్రిక : 26 


దూరంగా ఉండి భీముడిని చూచింది. అపూర్వం అతని ఆకారం. అతడి కన్నులు జాగృతాలై విప్పారి ఉన్నాయి 
వికసించిన పద్మాలవలె. విశాలమైన వక్షస్థలం, సింహంనడుమువంటి నడుము, వడజ్రాయుధాలవలె ఉన్న స్థిరమైన 
బాహువులు, మహావీరుడు, అన్నింటికంటె మించి మన్మథాకారుడు. అతడిని చూడగానే మనస్సు చలించింది. ఒకవృక్షం 
చాటున అట్లాగే నిలువబడి కొంతసేపు కన్నార్పకుండా చూచింది. ఆమెకు తెలియకుండానే హృదయంలో మదనాగ్నివేదన 
మొదలైనది. ఆమెవునసులో తనను తాను భీముడికి సమర్పించుకొన్నది. ఆమె కామరూపధర కాబట్టి మనోజ్ఞమైన 
మానవ స్రీరూపం తాల్చింది. పూచినతీగ నడచివచ్చినట్లు ఉన్నతమైనవక్షోజాలు ఉప్పాంగగా బహురత్నశోభితాలంకారాలతో 
భీముడిని సమీపించింది. అన్నగారిసృహయే లేదు. పవనతనయుడే తన సర్వస్వ మనుకొని మైమరచి నిలిచింది. ఆమెకు 
రాగోదయ మయింది. 


ఆ రాత్రిసమయంలో ఒంటరిగా వచ్చిన ఆ వనితను అనుమానంతో గ్రుచ్చిగ్రుచ్చి అడిగాడు అనిలతనయుడు. 
ఆమె ఉన్నమాట, అన్నమాట అన్నీ చెప్పింది. మనసులో ఉన్నమాటకూడా మనవిచేసికొన్నది. 


క. “నాకు బతివయిన, నిన్నుం 

జేకొని మా యన్న యెగ్గుసేయక కాచున్‌; 

నాకు మటి నీవ పతివి గు 

ణాకర! యిజ్జన్మమున మహాష్నేహమునన్‌”. (సభా. 6.194) 
అని జన్మజన్మల అనుబంధంగా తనలో కలిగిన అనురాగభావోదయాన్ని గుర్తించి వ్యాఖ్యానించి చెప్పింది. హిడింబు డున్న 
వనంలో ప్రవేశించటం యముడిగొంతులో దూరటంవంటిదని హెచ్చరించింది. తనను (ప్రేమిస్తే భీముడిని హిడింబుడు 
చంపకుండ ఉంటాడని ఉపాయం సూచించింది. నిద్రపోతున్న ధర్మజాదులను రక్షించవలెనని భీముడి కోరికైతే తాను వారిని 


కాపాడుతానని మాటయిచ్చింది. అన్నబారిన పడకుండా భీముడిని దక్కించుకొందామని తాపత్రయపడుతూ భీముడికి 
రక్షణోపాయాలు చెప్పి తన అనురాగాన్ని వ్యక్తంచేసింది. 


భీముడు మహాబలశాలి, మహాభిమాని. ఒక రాక్షసుడికి భయపడి తాను, తనవారిని నిద్రలేపి వారిని “మీకు మీరే 
రక్షించుకొనం”' డని ప్రబోధించాలనే సూచన భీముడికి కోపం తెప్పించింది. హుంకరించి ఇట్లా అన్నాడు హిడింబతో. 
ఉ. “కచ్చజ నొక్క రక్కసుండ కాండు సురాసురు లెల్ల నొక్కటె 

వచ్చిన నీవ చూడ(గ నవార్యబలోన్నతి. జేసి వారలన్‌ 

వ్రచ్చి వధింతుగాక! యిటు వచ్చి శ్రమంపడి యున్న నిచ్చట 

న్మెచ్చగు వీరి దైన సుఖనిద్రకు భంగము సేయ నేర్తునే?” (సభా. 6.200) 


హిడింబాసురుడిని రమ్మని చెప్పుమని విజృంభించాడు. 


భీముడి భీషణసుందరమైన వీరమూర్తిని చూచింది హిడింబ. హిడింబుడికి ఎదురుగా నిలబడి గర్జించగల సింహం 
ఆమె కంతవరకు కనపడలేదు. అటువంటి మహావీరు డుంటా డని ఆమె కలకూడా కనలేదు. అటువంటి అనంతశక్తియుతుడు 
మన్మథాకారుడై తనమనసు దోచుకొని ముందు నిలువబడ్డాడు. ఆమె నిలువెల్లా పులకించింది. 


ఇక ఆమె జీవితానికి కావలసింది హిడింబుడా? భీమసేనుడా?- సోదరుడా? మనోహరుడా? ఆమె అంతరంగం 
అరక్షణం సంక్షోభం చెందింది. వాయుతనయుడే తన ప్రాణనాథు డనుకొన్నది. చచ్చినా బ్రతికినా ఆతడే శరణ్యమని 
నిశ్చయించుకొన్నది. 


ప్రళయకాలమేఘంవలె గర్జిస్తూ, మెరుపులవంటి కోరలు మెరుస్తూ ఉండగా అగ్నికుండాలవలె కన్నులు మండుతూ 
ఉండగా యముడివలె హిడింబుడు రంగంలో ప్రవేశించాడు. తనమాట కాదని మనుషులతో కూడి మసలుతున్నందుకు 


పీరిక్ర : 27 


చెల్లెలిని గద్దించాడు. ఆగ్రహించిన అన్న ప్రాణం తీస్తాడన్న భయంతో హిడింబ భీముడిచాటుకు పోయి నిలబడింది. భీముడు 
ఆమెను ప్రసన్నంగా చూచాడు. అన్నబలాన్ని అంతగా పొగడిన అబల తనఅండ చేరటం భీముడికి ఆత్మాభిమానం పెంచింది. 
“నన్నూ మీఅన్ననూ చూస్తూ ఇక్కడే ఉండుము” అని ధీమాగా పలికి ముందుకు సాగాడు భీముడు. 


హిడింబాసురుడు భీముడిని సమీపించాడు. ఒకవైపు అన్నదమ్ములూ తల్లీ నిద్రపోతున్నారు. వారికి నిద్రాభంగం 
కలుగకూడదు. మరొకవైపు మహారాక్షసుడు యుద్దానికి వస్తున్నాడు. భీముడు మేనుపెంచి హిడింబుడిభుజం పట్టుకొని 
సింహం నోటకరచుకొన్న మృగాన్ని లాగి తీసికొనిపోయినట్లు ఎనిమిదిధనువులదూరం లాగికొని పోయాడు. 


రంగంప్రక్కనే మరోరంగం మొదలైనది. ఇప్పు డసలురంగ మిది. భీమహిడింబాసురులు ముష్టియుద్దం ఘోరంగా 
చేస్తున్నారు. చప్పుడు లౌతున్నా ధర్మరాజాదుల నిద్ర భగ్నం కాలేదు. ఒకసారి హిడింబుడు భీముడిని బాహువులతో 
బిగియబట్టి పెద్దగా అరిచాడు విజయగర్వంతో. ఆ చప్పుడుకు ధర్మరాజాదులు నిద్రలేచారు. ఎదుట మానవాకారంలో ఉన్న 
హిడింబను చూచారు. అబ్బురపాటుతో ఆమెను “నీ వెవి రని అడిగారు. ఆమె తనసంగతంగా పూసగుచ్చినట్లు చెప్పింది. 
కుంతిచెంత చేరి ఆత్మీయతను కలుపుకొన్నది. “మీ కొడుకు ఆ రాక్షసుడిని అవలీలగా చంపి, నన్నూ మిమ్మల్నీ రక్షిస్తాడు 
చూడండి” అని భీముడు యుద్దంచేస్తున్న స్థలాన్ని చూపించింది. అక్కడికి అర్జునుడు హుటాహుటిగా వెళ్ళాడు. తెల్లవారకపూర్వమే 
రాక్షసుడిని చంపు మని భీముడిని హెచ్చరించాడు. భీముడు హిడింబుడి కడకాలు పట్టుకొని గాలిలో నూరుసార్లు త్రిప్పాడు. 
అతడి ముక్కునా నోటా రక్తం కాలువలు కట్టింది. హిడింబుడిని నేలమీద వేసి కొట్టి వెన్నముక విరిచి విసిరివేశాడు. ఆ 
చిత్రవధతో హిడింబుడు చచ్చాడు. 


హిడింబ కుంతికి ధర్మరాజుకు నమస్కరించింది. తననుగురించి దాపరికం లేకుండా చెప్పింది. భీముడిమీది వలపు 
ప్రాణంకంటె లోతైన దని తెలిపింది. తన కున్న శక్తులనుగురించి ఎరిగించింది. భవిష్యత్తులో జరుగబోయే సంగతులను 
ముందే తెలియచెప్పింది. ఆమె రాక్షసిగా పుట్టినా సాత్త్వికచైతన్యం గల సాధ్వి అని కుంతి గుర్తించింది. ధర్మరాజు ఆమె 
దివ్యవనిత అని పసికట్టాడు. (ఆ తరువాత వ్యాసుడు ఆమెను కమలపాలికగా గుర్తిస్తాడు). ఆమెను కపటిగా భావించి 
తిరస్కరించిన భీముడికి నచ్చచెప్పి హిడింబను వివాహమాడటానికి అంగీకరింపజేశారు కుంతీధర్మజులు. హిడింబకు బుద్ధులు 
చెప్పి భీముడిమనసుకు నచ్చేటట్లు మసలుకొమ్మని కోరింది కుంతీదేవి. పుత్రుడు పుట్టేంతవరకు హిడింబతో ఉండటానికి 
భీము డంగీకరించాడు. హిడింబాసురవధ హిడింబ వివాహంతో సుఖాంత మయింది. 


కథలో సహజంగా మూడురంగా లున్నాయి. మానవమాంసం తినే రాక్షసులను హతమార్చాలన్నది పాండవవ్రతం. 
వారివలన కలిగే అవరోధాలనుండి బుషులను, సాధుజనులను రక్షించాలని వారి దీక్ష. అందులో భాగంగా సాగింది 
హిడింబాసురవధ. ఆత్మరక్షణ సన్నిహితలక్ష్యమైనా, సాధురక్షణ పాండవుల జీవితలక్ష్యం. అందువలన సమవకారబీజం 
కొంతవరకు సార్థకమౌతున్నది. 


హిడింబాసురవధ యుద్ధప్రధానం కావటంచేత క్రియాప్రధానమైనది. రంగంమీద యుద్దం ప్రదర్శనయోగ్యం కాదు 
కాబట్టి ఆ సందర్భాలలో నాటకీయత తక్కువ. ఇకపోగా, మిగిలిన ఘట్టాలలో పాత్రల సంభాషణలు, చర్యలు రంగపరికల్పన 
సామగ్రులై సొంపు నింపుతాయి. ఇందులో హిడింబ కేంద్రబిందువు, హిడింబుడి వైపునుండి చూస్తే హిడింబ ఆడింది 
కపటనాటకం. అన్నయందున్న దోషాన్ని ఎంచి అన్నను మోసంచేసింది. కాని, ఆమె ఆత్మవంచన చేసుకొనలేదు, ప్రేమవంచన 
చేయలేదు. ధర్మశృంగారం ప్రధానమైన ఈ ఘట్టంలో హిడింబుడివలన కలిగే ఉపద్రవం చర్చించబడుతుంది. దానిని 
నివారించగలిగిన ధీరుడు వీరుడు భీముడై నిలవటంతో - కార్యదక్షుడైన నాయకుడు భీముడైనాడు. అతనివెంట నిలిచినవారు 
ధర్మజాదులు మరి నల్గురైనారు నాయకులు. 


సమవకారస్వభావం కల ఈ ఘట్టంలో ఆ రూపకనిర్మాణస్వరూపస్వభావాలను పఠితలకు ప్రసన్నంచేస్తూనే కథాకథనానికి 
నాటకీయతను పోషకంగా నిలిపిన రచనాశిల్పం కనపడుతుంది. వాగ్యుద్ధం సగానికి పైగా సాగిన జరాసంధవధ నమగ్ర 
సమవకారంగా భాసిస్తే, హిడింబాసురవధ పాక్షికసమవకారంగా పరిఢవిల్లింది. 


పీర్రిక : 28 
బకాసురవధ - సలక్షణసమవకారం 


హిడింబాసురవధలోకంటె బకాసురవధఘట్టంలో నాటకీయత ఎక్కువగా కనపడుతుంది. లక్షణాన్ని ముందుపెట్టుకొని 
వ్రాసినట్టుకూడా అనిపిస్తుంది. బ్రాహ్మణుడిఇంటిలో సాగిన సన్నివేశం మొదటిరంగం. అది కరుణరసనిర్భరం. కుంతియింట 
జరిగిన సన్నివేశం దయాధర్మవీరపోషకం. భీముడు బకాసురుడిని చంపినరంగం యుద్ధవీరాద్భుతం. భీముడిది వంచనగా 
అనిపించటం సమవకారస్వభావం. అది ఆభాస నిజానికి. ఇది సంభాషణ బహుళం కావటంచేత నాటకీయతతో రక్తికట్టింది. 
ఇందులో రాక్షసకృత ఉపద్రవం చర్చనీయాంశం. భూదేవహితార్దం రాక్షససంహారం కార్యం. రచనలో తరువోజ, మధ్యాక్కర, 
తరలం అనే విశేషవృత్తాలు వాడబడిఉన్నాయి. కరుణ, వీర, రౌద్రాద్భుతహాస్యాదిరస బాహుళ్యం ఇందులో తరళసుందరంగా 
పోషించబడింది. ఈ ఘట్టంలోని నాటకీయతను, సమవకారస్వభావాన్నీ సహృదయులు సులభంగా గ్రహించగలిగేటట్టుగా 
నన్నయ రచించటంవలన బకాసురవధ సలక్షణసమవకారం అనవచ్చును. 


నన్నయగారిరచనలో నాటకీయతను సూక్ష్మంగా వరిశీలిస్తే నమవకారరూవకాన్ని కథలో ఇమడ్చటంలో 
ఉత్తమప్రయోగం జరాసంధవధ, మధ్యమస్థానీయం బకాసురవధ. చివరకు పేర్కొనతగింది హిడింబాసురవధ. ఈ వరుసను 
నిజానికి తిరుగబెట్టి గమనించాలి. అప్పుడు నన్నయ నాటకీయతలో కలిగిన పరిణామక్రమం కూడ స్పష్టమౌతుంది. 
హిడింబాసురవధ పాక్షిక సమవకారం, బకాసురవధ సలక్షణ సమవకారం, జరాసంధవధ సమగ్రసమవకారం. 


ద్యూతసభ - డిమప్రయోగం 


సభాపర్వంలో అత్యంతసంఘర్షణాత్మక మైన సన్నివేశం మాయాద్యూతం. అది మహాభారత కథాచక్రానికే ఇరుసు. 
దానిలో సహజంగా డిమమనే రూపకంలో కానవచ్చే లక్షణాలు ప్రతిఫలిస్తున్నాయి. వాటిని నన్నయ గమనించి పోషించి 
నాటకీయతలో మరొక నాణ్యమైన శిల్పమర్యాదను ప్రపంచించాడు. 


“డిమతే ఇతి డిమః'- అంటే ఉద్ధతనాయకులు, వారి ఆత్మవ్యాపారం ఎక్కడ ఉంటుందో దానిని డిమ మంటారు. 
“డిమ్‌” అనే ధాతువుకు గాయపరచటం అనే అర్థాన్ని ధనికుడు చెప్పాడు. ఇతరులను బాధపెట్టటం, గాయపరచటం 
ఉద్ధతుల సహజన్వభావం. అది తేట తెల్లమయేటట్లు ప్రయోగించబడేది డిమమని భావం. డిమానికి విద్రవ మనే 
పేరుకూడా ఉన్నది. విద్రవం (ఉపద్రవం)తో కూడుకొన్నదని దాని అర్థం. (నాట్యశాస్త్రము.పు. 525). భరతనాట్యశాస్త్రంలో 
డిమం లక్షణాలు సూలంగా ఇట్లా ఉన్నాయి- డిమంలో నాయకుడు ప్రఖ్యాతుడు, ఉదాత్తుడూ అయి ఉండాలి. నాలుగు 
అంకా లుండాలి. శృంగారహాస్యాలు తప్ప మిగిలిన ఆరురసాలూ పోషించబడాలి. కావ్యవస్తువు దీప్తరసమై, నానాభావోపసంపన్నమై 
ఉండాలి. నిర్జాత-ఉల్కాపాత- సూర్యేందు గ్రహణాలు, యుద్ధ-నియుద్ధ-ఆధర్హణ, సంఫేటాలు ఇందులో ప్రయుక్తం కావాలి. 
అంతేకాక, మాయ, ఇంద్రజాలం, నానావిధాలైన పుస్తాలు ఉండాలి. దేవ, భుజగేంద్ర, రాక్షస, యక్ష, పిశాచుల చరిత్రలుకూడా 
ఉండవచ్చును. సాత్త్వతి, ఆరభటి వృత్తులతో రచన సంపన్నంకావాలి. నాయకులు 16 మందివరకు ఉండవచ్చును. ఇవన్నీ 
దాదాపుగా సభాపర్వంలోని ద్యూతసభాఘట్టాలలో ద్యోతకమౌతూ ఉన్నాయి. 


ఈ లక్షణాలను సూలంగా ఈ క్రిందివిధంగా కథకు అన్వయించుకొనవచ్చును. 


1. ఉద్ధతు లైన దుర్యోధన ధృతరాష్టాదుల కుటిలక్రూరస్వభావాలు, అధర్మశీలాలు ఈ సన్నివేశంలో సమగ్రంగా 
చిత్రించబడ్డాయి కాబట్టి ద్యూతసభ ముమ్మాటికి డిమమే. 
2. ద్యూతంవలన కలిగే ఉపద్రవాలను గురించి విదురాదులు వివరించి చెప్పటం, ద్రౌపదీవ స్రాపహరణంవంటి 


ఉపద్రవకారకాలైన సన్నివేశాలు జరగటం గమనిస్తే డిమానికి ఉన్న విద్రవ మనే పేరుకూడా ఈ సభకు 
సార్థకంగా అన్వయిస్తుంది. 


3. నాయకుడు ధర్మజుడు ధీరోదాత్తుడు, బలవంతాననైనా పిలువబడిన జూదానికి క్షత్రియుడు కాదనరాదన్న 
ధర్మానికి కట్టుబడినవాడు, అరణ్యాజ్ఞాతవాసాలను నిర్వహించటానికి సత్యసంధుడై అంగీకరించినవాడు. 


పీఠిక : 29 


4. ఇందులోని నాలుగంకాలకు సరియైన కథాఘట్టాలను ఈ క్రిందివిధంగా గుర్తించవచ్చును. 


(1) దుర్యోధనుడితోనూ, విదురుడితోనూ ధృతరాష్ట్రుడు మంతనాలాడిన రంగం. 
(2) ధర్మరాజు శకునితో జూదమాడిన రంగం. 

(3) ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలిచ్చిన రంగం. 

(4) ధర్మరాజు శకునితో అనుద్యూత మాడిన రంగం. 


5. శృంగారహాస్యాలు తప్ప అన్ని రసాలూ పోషించబడినాయి. 

6. కావ్యవస్తువు దీప్తరసత్వం కలిగి, నానాభావోపసంపన్నం అయిజఉన్నది. 

7. ఉల్కాపాతాది అరిష్టాలు, అపశకునాలు ఎన్నో పొడసూపాయి. 

8. శకునిమాయ ఇంద్రజాలంవంటిదే. శ్రీకృష్ణుడి మాహాత్మ్యం దివ్యమాయ. ఆ రెండూ ప్రదర్శితమయ్యాయి. 
9. సాత్త్వతీ ఆరభటీవృత్తులు ప్రదర్శితమయ్యాయి. ఈ వృత్తుల సమగ్రచిత్రణం ఈ ఘట్టంలోని నాటకీయశిల్పం. 


10. ఇది బహునాయక మైన రంగం. నాయకులంటే ప్రధానపాత్రలు నిర్వహించేవా రని గ్రహించాలి. పాండవులలో 
ధర్మజ భీమార్జునులు, కౌరవులలో దుర్యోధన కర్ణ శకుని దుశ్ళాసనులు, వికర్ణవిదురులు, ధృతరాస్త్రభీష్మాదులు 
ఇట్టా ఎందరో పాల్గొని వాగ్వివాదాలు చేసికొనిన ఘట్టాలు ఇందులో ఉన్నాయి. 


ఈ లక్షణాలన్నీ మాయాద్యూతఘట్టం డిమప్రాయమై ప్రకాశిస్తుందని స్పష్టంచేస్తున్నాయి. 


డిమరూపక నిర్వహణంలో రసపోషకాలై నిలిచే అభినయాంగాలు వృత్తులు. అవి నాలుగు- భారతి, సాత్త్వతి, 
ఆరభటి, కైశికి, బీభత్స కరుణరసాలలో భారతి, వీరాద్భుతశమాలలో సాత్వతి, రౌద్రభయానకాలలో ఆరభటి, శృంగారహాస్యాలలో 
కైెశికి రాణిస్తాయని భరతుడి మతం. డిమం వీర రౌద్ర భయానకాద్భుతరసాలు ప్రధానంగా ఉండే రూపకం కాబట్టి 
దీప్తరసప్రయోగంగా ప్రకాశిస్తుంది. నన్నయ డిమాని కుండే ఈ స్వభావాన్ని లోనారసి దాన్ని నాటకీయమైన వృత్తులతో 
రమణీయంగా దిద్దితీర్పాడు. 


సాత్త్వతీ, ఆరభటీవృత్తుల సమగ్ర నిర్వహణ 


నన్నయ ఈ ఘట్టంలో సాత్వతీ ఆరభటీవృత్తులను సర్వాంగసమగ్రంగా నిర్వహించటం గమనిస్తే నన్నయ 
రూపకకళాశిల్పనైపుణ్యం ప్రకటిత మౌతుంది. 


సాత్వతీవృత్తిలో పాత్రల మనఃప్రవృత్తులు ప్రకాశమానా లయ్యేటట్లు చిత్రించబడతాయి. మాయాద్యూతసభలో 
గోచరించే పాత్రల మనఃప్రవృత్తులను చిత్రిస్తూ నన్నయ నాటకీయతను పోషించటం గమనించదగిన ముఖ్యాంశం. సాత్త్వతీవృత్తిలో 
నాలుగురకా లుంటాయని భరతుడు పేర్కొన్నాడు. అవి:- ఉత్భాపకం, పరివర్తకం, సల్లాపకం, సంఘాత్యం. ఉత్భాపక మంటే- 
మానసికసంఘర్షణ సూచించే వ్యాపారం. పరివర్తక మంటే- మానసిక సంఘర్షణవలన చేయదలచిన కార్యాన్ని వదలి 
కారణాంతరంచేత మరొకకార్యాన్ని చేయటం. ఆధర్షణసహితంగా కానీ, రహితంగా కానీ ఇతరులను అధిక్షేపించటం 
సల్లాపకం. ఆధరణ మంటే నేరం మోపటం, తిరస్కరించటం, వాదాన్ని ఖండించటం, అన్యాయంగా పీడించటం. 
ధర్మార్థాంశాల చర్చలో రాగదోషసహితంగా సాధిక్షేపవచనాలు పలకటంకూడా సల్లాపక మని కొందరంటారు. ఇక సంఘాత్య 
మంటే- సామాద్యుపాయశక్తిచే తగాని, అర్థశక్తిచేత గాని, దైవవశంగా గాని, ఆత్మదోషంవలన గాని సంఘాతం (గట్టిదెబ్బ) 
భేదించబడటం. ఇది వ్యష్టిగా సమష్టిగా ప్రయోగించబడవచ్చును. కొందరు కూటమిగా చేరి అనేక కపటాలతో, ఇతరులను 
చంపవలెననీ వంచించాలనీ ఆశించి చేసే ప్రయోగం కూటసంఘాతం అంటారు. దానిని భేదించటం సంఘాత్యం. 
సాత్త్వతీవృత్తిలో కానవచ్చే భేదాలన్నీ సభాపర్వంలోని ఈ ఘట్టంలో సాంగంగా సాక్షాత్కరిస్తాయి. 


పీఠిక: 30 


ఆరభటు డంటే శూరుడు. అతడి చిత్తవృత్తినుండి జనించే క్రోధ ఆవేగాదులు, అనేకరకాల కపటచర్యలు, 
వంచనలు, దంభాలు, అనృతవాక్యాలూ కలిగి దీప్తరసాలైన రౌద్రాదులందు ప్రవర్తిల్లేది ఆరభటీవృత్తి. షాడ్గుణ్యంతో, వంచనా 
విద్రవాలతో, లాభా లాభాలతో కూడి ఉండేది ఆరభటీ వృత్తి అని కొందరంటారు. ఇది నాలుగువిధాలు. 1.సంక్షిప్తకం. 
2.అవపాతం. 3.వస్తూత్చాపనం. 4.సంఫేటం. అన్వర్థా లైన శిల్పాలు విపులమైన పుస్తములు (రంగదృశ్యాలు) విచిత్రమైన 
నేపథ్యం మొదలైనవాటిచేత సంజ్ఞామాత్రంగా వస్తువులను సూచించటం సంక్షిప్తకం. అధికమైన హర్షభయాదులతో పాత్రల 
ప్రవేశ నిర్గమాదులు జరగటం, విద్రవం (ఉపద్రవం)చేతకాని, వినిపాతం (పాటు, భంగపాటు, బాధ, దుఃఖం, అమర్యాద, 
అగౌరవం) వలనగాని ఆవేగప్రధానమైన చేష్టలను ప్రదర్శించటం అవపాతం. భావివస్తువును అనేకవిధాలుగా హృదయగోచర 
మయ్యేటట్లు (ధ్వనింప) చేయటం వస్తూత్థాపనం, సంరంభంచేత ప్రయుక్త మయ్యేదీ, యుద్ద, నియుద్ద, కపటాదులతో 
కూడుకొన్నదీ, శస్త్రప్రహారాలతో నిండిందీ సంఫేటం. ఆరభటీవృత్తిని సాంగంగా కపటద్యూతఘట్టంలో నన్నయ ఆవిష్కరించిన 
వైనం గమనిస్తే అతడి నాటకీయరచనాప్రతిభ మనలను ఆశ్చర్యపరుస్తుంది. 


పరాక్రమార్జితమైన పాండవుల ఐశ్వర్యాన్ని మోసంతో అపహరించి, వారిని అపహసించి అవమానించే ప్రయత్నం 
కపటద్యూత ఘట్టంలోని కార్యం. ఇందులో ప్రతినాయకవిజృంభణం, నాయకపరాజయం వస్తువు. ప్రతినాయక కుటిలప్రయత్నమే 
మహాభారత రణానికి హేతువౌతున్నది. కర్మఫలభోగరూపమైన వస్తువు ఇతిహాసంలో ఉండటం సహజం కాబట్టి దుర్యోధన 
ధృతరాష్ట్ర స్వయంకృతా పరాధమే వారి స్వీయనాశానికి దారితీస్తుందనటం ప్రయోజనం. దానికి తగినట్టుగా ఈ కథ 
డిమషప్రాయమై ఉండటం ఉచితం. 


మహాభారతయుద్ధంలో (కురుక్షేత్రయుద్దంలో) పాల్గొనే పాండవ కౌరవుల మనఃప్రవృత్తులను క్రమంగా ఆవిష్కరించే 
ఒక వికాసపద్ధతికి డిమరూపక నిర్మాణపద్ధతిని నన్నయ శక్తిమంత మైన వాహికగా వాడుకొన్నాడు. అందులో సాత్తతీ, 
ఆరభటీ వృత్తులు రెండు రెక్కలవలె పనికివచ్చాయి. 


పాండవ రాజసూయవైభవాన్ని చూచి అందరూ ఆనందించారు. దుర్యోధను డొక్కడే అసూయతో అంతర్వేదనకు 
గురి అయ్యాడు. చిక్కి శల్యమైపోయాడు. తన దీనావస్థకు హేతువును తండ్రితో ఈవిధంగా మొర పెట్టుకొన్నాడు. 
ఉ. “భావిపురాతనాద్యతన పార్థివలక్షులు పాండవేయుల 

క్ష్మీవిభవంబుతోడ నుపమింప సమంబులు గా; వశేష రా 

జావళిలోన నత్యధికు లైన సపత్నులపేర్మి. జూచి యేం 

జూవె సహింప నోపక కృశుండ వివర్షుడ నైతి నెంతయున్‌”. (సభా. 2.114) 


శత్రువుచేతకూడ ప్రశంసించబడి, అసూయపొందేటట్ట్లు అతిశయించిన పాండవవైభవం ఇందులో ధ్వనించబడి ప్రశంసనీయ 
మైనది. కాని, దానిని అవలీలగా అపహరించాలన్న దుర్యోధనుడి సంకల్పం ధూర్తలక్షణం. ఉద్ధతస్వభావం. ఈ రూపంలో 
కార్యం ప్రారంభిస్తున్నది ప్రతినాయకుడు. తీవ్రమనోవేదనానంతరం ప్రతినాయకుడు బీజాన్ని తండ్రియెదుట నాటాడు. దానికి 
శకుని నీరుపోసి ప్రోత్సహించాడు. 
క. “భానుప్రభు లగు పాండుమ 

హీనాథాత్మజులక్ష్మియెల్లను నీకున్‌ 

నే నపహరించి యిత్తు ధ 

రానుత! మాయాదురోదరవ్యాజమునన్‌.” (సభా. 2.122) 


అని ఉపాయాన్ని చూపాడు. శకుని పన్నాగాన్ని ధృతరాష్ట్రుడిచేత అంగీకరింపజేయాలని దుర్యోధనుడు ప్రయత్నించాడు. కాని, 
ధృతరాష్ట్రుడు విదురుడి నడిగి చేయటం ఉచిత మని భావించాడు. విదురుడిని పాండవపక్షపాతిగా పేర్కొని దుర్యోధనుడు 


పీరిక : 31 


నిందించాడు. దుర్యోధనుడు తలపెట్టిన మహావంచనకు ధృతరాషుడు వెంటనే అనుకూలంగా స్పందించలేదు. 
విదురభీష్మద్రోణాదు లీ యత్నాన్ని గర్హిస్తారని భయపడ్డాడు. డోలాయమానస్థితిలో ఉన్న తండ్రిమనస్సును గమనించి 
దుర్యోధనుడు తనమాట మన్నించకపోతే అగ్నిలో దూకి ఆహుతి అయిపోతానని బెదిరించాడు. పుత్రవ్యామోహం అధర్మభీతిని 
మింగివేసింది. ఉచితం కాదని అంతరాత్మ చెపుతున్నా కొడుకును కాదనలేక ఆ పాపకార్యానికి అంకురారోపణం చేశాడు 
ధృతరాష్ట్రుడు. సుయోధనుడి మనశ్శాంతికై మణిమయమహాసభను నిర్మింపచేశాడు. 


దుర్యోధనుడు ధృతరాష్ర్రడిని ఏవిధంగా మెడలు వంచి ఒప్పించాడో, అట్లాగే ధృతరాష్ట్రడుకూడా విదురుడిచేత 
ఒప్పింపజేయటానికి ప్రయత్నించాడు. విదురుడితో ఏకాంతంగా ఒకనాడు దుర్యోధనశకునుల పన్నాగాన్ని గురించి ప్రస్తావించాడు. 
విదురుడు విరుచుకొని పడ్డాడు. పుత్రులనడుమ భేదబుద్ది కలిగించటం అన్యాయమనీ, జూదంవలన కలహం తప్పదనీ 
హెచ్చరించి, శకుని దుర్యోధనుల ప్రయత్నాన్ని మాన్సు మని ప్రబోధించాడు. ధృతరాష్ట్రుడు దానికి మెత్తపడలేదు సరికదా 
మెత్తబడని విదురుడినే మెత్తపరచటానికి పూనుకొన్నాడు. తన మనసులోని మర్మం బైటపడకుండా ధర్మపన్నం చదివాడు. 


ఉ: “పుత్రుల కేల భేదమగు? భూనుత! యేనును నీవు జాహ్నవీ 
పుత్రుండు నుండగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె? నాకు నా 
పుత్రులకుం బ్రసాదకృతబుద్భులు వేల్పులు గాన దీనికిన్‌ 
మిత్రనిధీ! యొడంబడుము మిన్నక సంశయమంద నేటికిన్‌?” (సభా. 2.133) 


మనస్సులో పుత్రుడివైపు. మాటలలో విదురుడివైపు పలికిన ధృతరాష్ట్రుడు మేకతోలు కప్పుకొన్నపులివలె మాట్లాడాడు. 
జూదమాడటంవలన కలహంవస్తే మాన్పే శక్తులుగా ముగ్గురిని చూపించాడు- తాను, విదురుడు, భీష్ముడు. తనమీద 
విదురుడికి నమ్మకం లేకపోయినా విదురుడిమీద, భీష్ముడిమీద తనకు నమ్మక మున్నట్లు పలికాడు. విదురుడి విద్వత్తును 
బంగారుగొలుసుతో కట్టి కదలకుండ చేశాడు. ఇంద్రప్రస్థపురానికి పోయి ధర్మజుడిని పిలిచికొని రమ్మన్నాడు. విదురుడు 
భీష్ముడి కీ సంగతి చెప్పాడు. ఇద్దరూ [మింగలేక క్రక్కలేక ఉక్కిరిబిక్కి రయ్యారు. 


విదురుడు చెప్పింది నిప్పువంటి నిజం. జూదంవలన తగాదా వస్తుంది. దానివలన యుద్ద మౌతుంది. ప్రజానష్టం 
జరుగుతుంది. ఆ యుద్ధంలో వీరులే గెలుస్తారేమో! కపటులైన తన పుత్రులకు అపాయం వాటిల్లుతుందేమో! గ్రుడ్డిరాజుగుండెలో 
గుబులు మొదలైనది. విదురుడు చెప్పిన హితబోధలో దుర్యోధనుడి మనస్సును మార్చే ప్రయత్నంచేయాలన్న సూచన 
ఉన్నది. అది అతడికి సాధ్యం కాదేమో! అయినా ప్రయత్నంచేయటంలో తప్పులేదని ఒకనాడు తన కొడుకును పిలిచి, జూదం 
వలన కలిగే అహితాలన్నీ చెప్పి, 


ఉ. “ఇమ్మహి నీవు. బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా 
గమ్మున నేలుచున్కి యిది కార్యము; పాండవలక్ష్మి నీ కస 
హ్యమ్మన నేల? వంచన. బరార్థపరిగ్రహబుద్ధి. జేసి పా 
పమ్మగు౮ బాపకారులకుం బాయు నవశ్యము నర్భధర్మముల్‌.” (సభా. 2.136) 


అని హితవు చెప్పాడు. జూదం విదురసమ్మతం కాదనీ, పాండవసంపదకంటె కౌరవులకు అయిదురెట్లు ధనమున్నదనీ, 
ధర్మజుడు చేసినన్ని యజ్ఞాలు దుర్యోధనుడుకూడా చేసి భూలోకంలోని రాజులందరి సంపదలను ఉపాయనాలుగా 
పొందవచ్చుననీ, బుజ్జగించి చెప్పాడు. దానికి దుర్యోధనుడు సుముఖుడు కాకపోగా, పైపెచ్చు తనకు జూదమే యజ్ఞమని 
ఘోషించాడు. 


పీరిక : 32 


క. “ఇమ్ముల ధర్మజుతో జూ 
దమ్మాడంగ6 గాన్స నాకు ధరణీశ్వర! య 
జ్ఞ మ్మదియ సమస్తైశ్వ 
ర్యమ్ములు వడయ(గ నుపాయ మభిమతసిద్దిన్‌” (సభా. 2.138) 


అని తన మనోభీష్టాన్ని స్పష్టంచేసి, తాను స్వయంగా చూచిన పాండవసంపదను, దర్శించిన మయసభా వైభవాన్నీ, పొందిన 
భంగపాటును, అవి తనను హృదయశల్యాల వలె బాధిస్తున్న వైఖరినీ వివరించి, సుఖోపాయంతో పరసంపదను గ్రహించటం 
ఉత్తమ పురుషార్ధ మనీ, సుహృద్ద్యూతం ఉత్తమపుణ్యప్రద మనీ వాదించి, ఇంద్రుడు నముచిని చంపి అతడి సంవదను 
హరించిన ఐతిహ్యాన్ని దృష్టాంతంగా చెప్పి, తన వంచనయత్నం అధర్మం కాదని తేల్చి చెప్పి, తన ప్రయత్నాన్ని ధ్రువపరిచాడు. 


తే. “అహితవృద్ది యుపేక్షితం బగుడు నల్ప 
మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య 
మయి యుపేక్షకు నిర్మూలితాత్ము. జేయు. 
గానం బాండవశ్రీ యుపేక్ష్యంబు గాదు.” (సభా. 2.145) 


అని నీతిశాస్తాన్ని తనకు ఉపబలకంగా చూపించుకొన్నాడు. పాండవసంపదను ఏవిధంగానైనా సాధిస్తాననీ, లేకపోతే తన 
మనస్తాపం తీరదనీ గండ్రగొండిగా చెప్పాడు. శకుని దానికి వంతపాట పాడాడు. కాని, వారివ్యూహానికి ధృతరాష్ట్రుడు 
అంగీకరించలేదు. విదురుడి ధర్మబుద్దిని సమర్ధించి, జూదయత్నాన్ని మానుమని కొడుకుకు హితవు చెప్పాడు. ఇక్కడ 
ప్రతిముఖసంధి ప్రవర్తిల్లింది. 


తన ప్రయత్నానికి పెద్ద అడ్డు తగలటంతో దుర్యోధనుడు తీవ్రయత్నం మొదలుపెట్టాడు. తండ్రికి వ్యక్తిత్వం లేదని, 
తనవా రెవరో పరాయి వారెవరో తెలియదనీ, తనపని ఇతరుల అభిప్రాయాల కనుగుణంగా చేయకూడదనీ, విదురుడు 
పాండవహితం కోరేవాడనీ, ఆ పక్షపాతబుద్ధి కలవాడిని ఆప్పుడిగా పరిగణించరాదనీ, జూదం పురాణాలలోకూడా పుణ్యకార్యంగా 
చెప్పబడిందనీ నీతిసమ్మతంగా తన వాదాన్ని వినిపించాడు. ధృతరాష్ట్రుడు చాలసేపు ఆలోచించాడు. తనకు కావలసింది 
పుత్రసంతోషమా? ధర్మప్రవర్తనమా? అన్న ప్రశ్న అతడి మనసులో సంఘర్షణగా నిలిచింది. మథనపడ్డాడు. చివరకు 
పుత్రవ్యామోహమే గెలిచింది. “బుద్ధిః కర్మానుసారిణీ”. విదురుడిని పిలిచి ధృతరాష్ట్రుడు విస్పష్టంగా ఆదేశించాడు- ధర్మరాజును 
కొనితెమ్మని, దుర్యోధన ధర్మజులనడుమ సుహృద్ద్యూతం ప్రవర్తిల్లుతుందని. విదురుడు తలవంచాడు- జరుగబోయేది 
సుహృద్వ్యూతం కాదని మాయాదురోదరమనీ దానివలన దురర్థం పుడుతుందనీ భావిస్తూ విషణ్బుడై కర్తవ్యోన్ముఖు డైనాడు. 


విదురుడిని పంపటంవలన ధృతరాష్ట్రుడు భావికార్యం తప్పక జరిగే వ్యూహం సాధించగలిగాడు. దుర్యోధనుడి 
యత్నానికి విదురుడి సౌముఖ్యం బిందువు వంటిది. ముఖ ప్రతిముఖసంధులు ప్రవర్తిల్లిన ఈ సన్నివేశం ఒక అంకం 
వంటిది. ఇందులో కథాకథనంకంటె సంభాషణలు విస్తృతంగా సాగాయి. ఆణిముత్యాలవంటి పద్యాలు సార్దక సంభాషణలవలె 
ఆ యా పాత్రల మానసిక ప్రవృత్తులను, మనన్సంఘర్షణలను వ్యక్తంచేస్తూ సాత్వతీ వృత్తిలోని ఉత్థాపక మనే శాఖను 
సుసంపన్నం చేశాయి. దుర్యోధన, ధృతరాష్ట్ర, విదుర పాత్రల మనస్సంఘర్షణలతో ఈ అంకం రక్తికట్టింది. దానికి పోషకంగా 
సంక్షిప్తకం అనే ఆరభటీ వృత్తిభేదం - దుర్యోధనుడు పాండవవైభవాన్నీ, మయసభ విలాసాన్నీ, తన భంగపాటు పరితాపాన్నీ 
చెప్పేటప్పుడు రాణించింది. మయసభా శిల్పాలను గురించి, అందులోని దృశ్యాలను గురించి ప్రశంసించటం అందులో 
పొందిన అవమానమే మాయాద్యూత వ్యూహానికి నేపథ్యమనే సత్యాన్ని వెల్లడించటం సంక్షిప్తక మనే ఆరభటీవృత్తిని 
పోషించాయి. సుయోధనుడి ప్రయత్నం అర్థమూలం కాబట్టి అతడి క్రోధంవలన రౌద్రం పోషించబడుతున్నది. అది అధర్మమూలం 
కావటంచేత విదురాదులకు విషాదం కలిగించింది. కొడుకును సమర్థించిన ధృతరాష్ట్రుడు సైతం నిప్పు రగులుకొన్న కట్టెవలె 
లోలోన దహించుకొనిపోయాడు. రసోద్దీప్తి రంగాన్ని రక్తికట్టించింది. 


న్‌ 


పీరిక: 33 


ధర్మరాజు శకునితో బలవద్ద్యూతం ఆడిన ఘట్టం డిమంవంటి రూపకంలోని శక్తిమంత మైన రెండవ అంకంవంటిది. 
అందులో గర్భసంధి భాసించింది. అంతేకాక పరివర్తనం, సల్హాపకం అనే సాత్త్వ్వతీవృత్తులూ, అవపాతం, వస్తూత్భాపనం అనే 
ఆరభటీవృత్తులూ విస్తారంగా ప్రయోగించబడ్డాయి. నన్నయ ఉభయకావ్యకళాశిల్పానికి ఈ ఘట్టం (రంగం) ఉన్నతవ తాకగా 
నిలిచింది. 


హృదయసంఘర్షణవలన చేయదలచిన కార్యాన్ని విడిచి, కారణాంతరంచేత వేరొకకార్యాన్ని ఆచరించే పరివర్తక 
సాత్వతీవృత్తి ధర్మజుడిలో మొదట దర్శన మిస్తుంది. సుయోధనుడు చూపించగా ధృతరాష్ట్ర నిర్మిత మణిమయసభను చూచి 
ధర్మజుడు మెచ్చుకొన్నాడు. దుర్యోధనుడు కపటమైన తన పావును కదిలించాడు. 
క. “అనఘ! సుహృద్ద్యూతం బిం 

దొనరింతము; ప్రొద్దువోకయును నగు; జూదం 

బునకుం బ్రియు6డవు దక్షుండ 

వన విందుము నిన్ను బ్రీతి నక్షజ్ఞులచేన్‌” (సభా. 2.164) 
అని ద్యూతానికి ఆహ్వానించాడు. ధర్మరాజు ఆవులించిన డ్రవులు లెక్కపెట్టగలడు. దుర్యోధనుడు ద్యూత మాడలేడు. శకుని 
అతడి భుజంవంటివాడు. అతడు మాయాదురోదరంలో మహానిపుణుడు. మోసగాడు. దుర్యోధనుడికి బదులు అతడు 
రంగంలోకి దిగవచ్చును. అసలు ఆ ఊహకు అతడే కారకుడు. ఇవన్నీ కడుపులో పెట్టుకొని ధర్మజుడు కపటద్యూతాన్ని 
అధిక్షేపిస్తూ మాట్లాడాడు. సాత్వికంగా అధిక్షేపించాడు. తనను బలవంత పెట్టకుండా ముందుకాళ్ళకు బందాలు వేశాడు. 
ఆమాట లివి- 
తే. “క్షత్రనీతిక్రమంబులు గావు సూవె 

నికృతియును జూదమును ధర్మనిత్యు లైన 

వారి కీ రెండు వర్ణింపవలయు నెందు6) 

బాపవృత్తంబు జూదంబు పార్థివులకు. 


ఆ. “కుటిలమార్లు లయిన కుత్సితకితవుల 
తోడ గడ6గి జూదమాడ( జనదు; 
దాన(జేసి యర్ధధర్మవివర్ణితు 
లగుదు రెట్టివారు జగములోన.” (సభా. 2.166,167) 


కుటిలమార్లులు, కుత్సితులు అయిన కితవుల ప్రసక్తి పైకి సాధారణంగా వినపడినా ప్రక్కనున్న శకునికి అధిక్షేపమై తగిలి 
వచ్చింది. పిలిచిన దుర్యోధనుడు నిరుత్తరుడైనాడు కాని, మోసగాడైన శకునిమాత్రం మాటందుకొన్నాడు. “ధర్మజా! నీవంటి 
కళాకుశలుడే ఆ కళను దూషించటం నీతి కాదన్నాడు. బలహీనులు బలవంతులను జయించేటప్పుడు మోసం తప్పదనే 
లోకనీతిని పేర్కొన్నాడు. జూదానికి నీవు భయపడితే, మానుకొనవచ్చు' నన్నాడు. 


ధర్మజుడు మొదట జూదంనుండి తప్పుకొందా మనుకొన్నాడు. కపటద్యూతాన్ని తిట్టి, తనకు పనికివచ్చే ధర్మసూత్రాన్ని 
ప్రతిపాదించాడు. శకుని నిపుణంగా పథకం మార్చాడు “ఆటకు భయపడితే మానుకోవచ్చు' అన్నాడు. అభిమానధనుడైన 
యుధిష్టిరుడికి అది సవాలుగా తగిలింది. “బలవద్య్యూతానికి పిలువబడి ఆడకుండా తిరిగిపోవటం న్యాయం కాదుకదా! ఇక 
పెక్కుమాట లెందుకు?” అని అనుకొంటూ ముగ్గులోకి దిగాడు. ఊహించినట్లే దుర్యోధనుడు తనకు బదులు శకునితో 
పందెం వేయిస్తా నన్నాడు. అతడు కాచిన పందాలకు తాను పూచీపడతానన్నాడు. ధర్మజుడు కటకటపడ్డాడు. 'ఒకరికొరకు 
మరొకరు జూదం ఆడటం అన్యాయం” అని విసుక్కొన్నాడు. కాని, తెగించి జూదాన్ని మానలేకపోయాడు. పోగా, తెగించి 


పీరిక : 34 


జూదానికి దిగాడు. దానితో- రెండవ అంకం రసకందాయంలో పడింది. ధర్మజుడు మొదట తలచిం దొక్కటి, శకుని తెచ్చిన 
ధర్మసంఘర్షణ వలన చివరకు చేసింది మరొక్కటి, ఇది కథాగతికి బలమైన హేతువు. ఇక్కడ పరివర్తన మనే సాత్త్వికవృత్తి 
పరిపూర్ణంగా ప్రకాశించింది. 


ధర్మజుడు జూదంలో ఓడుతూ ఒక్కొక్క పందానికి కోల్పోయిన విలువైన కథనం సంక్షిప్తకం అనే ఆరభటీ వృత్తికి 
నిదర్శనం. ధర్మరాజు సంపదనంతా కోల్పోయి ఓటుపడ్డాడు. పుత్రులమధ్య తగవు రాకుండా చూచే బాధ్యత తనమీదా 
ధృతరాష్రడిమీదా ఉన్నదనిచెప్పిన ధృతరాష్రుడి మాటలను మనసులో తలంచి విదురుడు ధృతరాష్రుడితో రహస్యంగా 
హితవు చెప్పాడు. ఇక ఇక్కడినుండి సల్లాపక మనే సాత్త్వతీవృత్తీ, అవపాతం అనే ఆరభటీవృత్తీ సర్వాంగసమ[గ్రంగా 
రంగప్రయోగంలో ప్రవర్తిల్లాయి. సల్హాపకంలో ఇతరులను అధిక్షేపించే సంభాషణలు విశేషంగా ఉంటాయి. అవి- ఒకరిమీద 
ఒకరు నేరం మోపుకొనే తీరులో కాని, పరస్పరం తిరస్కరించుకొన్నట్లుగా గాని, ఒకరి వాదాన్ని మరొకరు ఖండిం చుకొన్నట్లుగాగాని, 
అన్యాయంగా పరులను పీడించినట్లుగాగానీ, ధర్మాంశాలను చర్చించేటప్పుడు రాగదోషసహితంగా సాధిక్షేపంగా పలికినట్లుగా 
గాని సల్లాపకంలో అధిక్షేపాలు సాగుతాయి. సల్లాప సాత్త్వతీవృత్తితోపాటు అవపాతమనే ఆరభటీవృత్తి ప్రవర్తిల్లటంచే త- 
రంగంమీద భయహర్వాతిశయంతో పాత్రలు ప్రవేశనిర్గమూలు చేయటం, ఉపద్రవాలు కాని, భంగపాట్లు గాని జరిగినట్లు 
ప్రదర్శించటం జరుగుతుంది. ఈ దృష్టితో ఈ క్రింది అంశాలలో నాటకీయతను అన్వయించుకొనవచ్చును. 


1. విదురుడు ధృతరాష్ట్రడితో - దుర్యోధనుడు పుట్టినప్పుడు కలిగిన దుర్నిమిత్తాలను పేర్కొని, అతడివలన 
కులానికి కలుగుతున్న ఎగ్గును సూచించి, కులరక్షణార్థం అతడిని వధించటమో దేశబహిష్కృతుడిని చేయటమో 
తగునని ప్రతిపాదించాడు. పాండవులను దరికితీసి మన్నించు మని ప్రబోధించాడు. ఫలవృక్షాలను కట్టెలకొరకు 
తగులబెట్టే బొగ్గులవాడివలె, బలిసిన యెద్దు దర్పంతో కొండచరియను చీల్చటానికి పూనుకొన్నట్టు దుర్యోధనుడు 
పాండవులతో తగవుపెట్టుకొంటున్నాడనీ, ఆ దుష్టద్యూతాన్ని ఇకనైనా ఆపుమనీ చెప్పిన హితోక్తులలో దుర్యోధనుడి 
దుర్మార్గంవలన కలిగే ఉపద్రవాల ప్రసక్తి ఏర్పడి ఆరభటీవృత్తి పోషించబడింది. 


2. ధృతరాష్ట్రుడు తన హితవు వినకపోవటంతో విదురుడు స్వయంగా దుర్యోధనుడిని అధిక్షేపిస్తూ మాట్లాడాడు. 
దానికి ప్రత్యాఖ్యానంగా దుర్యోధనుడు విదురుడిని అహితుడిగా నిందించి తమకు తొడమీద ఉంచుకున్న 
పామువంటివాడని నేరంమోపాడు. దానికి విదురుడు కోపించి అధిక్షేపోక్తులతో మందలించి ధర్మంచెప్పి 
ఊరుకొన్నాడు. ఆ ఇరువురి మధ్య ఒకరిమీద ఒకరు దోషం మోపుకొనే తీరులో అధిక్షేపసంభాషణలు సాగి 
సాత్త్వతీవృత్తి భాసించింది. 


3. ధర్మరాజు తమ్ములను, తనను, ద్రౌపదిని క్రమంగా జూదంలో ఓడిపోయి, తలవంచుకొని మిన్నకుండగా, 
దుర్యోధనాదులు హర్షాతిశయంతో సభలో అనౌచిత్యంగా వ్యవహరించారు. దుర్యోధనుడు విదురుడిని పోయి 
ద్రౌపదిని తీసికొనిరమ్మన్నాడు. ఆ అనుచితపు పనికి, మాటలకు విదురుడు కోపించాడు. 


క. “మదమలినమనస్కు6 డరుం 
తుదుండు నృశంసుం డన బరంగు దుర్దనునకు సం 
పద లెడ లయ్యును నాతని 
మొదలిటి సంపదలతో సమూలంబు సెడున్‌” (సభా. 2.202) 


అని భావికథార్ణసూచకంగా దుర్యోధనుడిని శపించినట్లు తిరస్కరించాడు. 


దుర్యోధనుడు ప్రాతికామిని పంపాడు. అతడు పాంచాలివద్దకు పోయి సంగతులన్నీ చెప్పి దుర్యోధను డున్న సభకు 
రమ్మని పిలిచాడు. భార్యను జూదంలో ఓడినవారు రాజలోకంలో ఎవ్వరూ లేరని ఆశ్చర్యపోయింది ద్రౌపది. ఒక ధర్మనందేహాన్ని 
రేపి, దానిని ధర్మరాజు నడిగి సమాధానం తెమ్మన్నది. అతడు రమ్మంటే వస్తానని ప్రాతికామిని తిరిగిపంపింది. ఆమె ప్రశ్న 
ఇది: 


పీర్రిక : 35 


తె. “మున్ను దన్నోటువడి మజి నన్ను నోటు 
వడియెనో? నన్ను మున్నోటువడి విభుండు 
గ్రన్నం దన్నోటువడియెనో యన్న! నాకు 
నెజు6గ6 జెప్పుము దీని నీ వెజు(గుదేని.” (సభా. 2.209) 


ప్రాతికామి తిరిగి సభకు వచ్చాడు. పైప్రశ్నను ధర్మజుడికి నివేదించాడు. అత డేమి పలుకక దుఃఖాతిశయంతో మిన్నకున్నాడు. 
దుర్యోధనుడు కల్పించుకొని, అధిక్షేపకాత్మకంగా “ద్రౌపదిని తానే వచ్చి నిండుకొలువులో తెలిసికొ'మ్మని వెటకారం చేస్తూ 
మరల ప్రాతికామిని ద్రౌపదిదగ్గరకు పంపాడు. పరిస్థితుల వైపరీత్యాన్ని ద్రౌపది గుర్తించి ఏకవస్త్ర అయిఉన్నా, కన్నీటిధారలతో 
కదలి ప్రాతికామివెంట కౌరవసభకు వచ్చింది. భీతయై ధృతరాష్రడి చెంత నిలిచింది. దుర్యోధనుడు మదోద్ధతుడై దుశ్శాసనుడిని 
ఆజ్ఞాపించాడు- ఆమెను సభామధ్య ప్రాంతానికి తీసికొనిరమ్మని, ఆమె భయకంపితురాలై గాంధారియొద్దకు పరుగెత్తిపోయి 
నిలిచింది. దుశ్శాసనుడు ఆమెను సమీపించాడు. ద్రౌపది తాను రజస్వల ననీ, ముట్టవద్దనీ, ఎకవస్త్రనై పెద్దలున్న సభకు 
రాజాల ననీ మొరపెట్టింది. ఆమెమాటలు తిరస్కరించి “నీవు ఏకవస్త్రవైతే నేమి? విగతవస్త్రవైతే నేమి?” అని ధిక్కరించి, 
దుశ్శాసనుడు నిర్దయుడై రాజసూయావభృథ స్నానంతో పవిత్రమైన ఆమె దీర్భశిరోజాలను పట్టి నిండుసభకు లాగికొనివచ్చాడు. 
ఈవిధంగా హర్షంతో దుర్యోధనవర్గంవారూ, భయంతో ద్రౌపదీ, సభలో ప్రవేశనిర్గమాలు చేయటంవలనా, ఆ తరువాత 
ద్రౌపదీవస్తాపహరణ ఘట్టంలో ఆవేగప్రధానమైన చేష్టలు ప్రదర్శితం కావటంవలనా అవపాత మనే ఆరభటీవృత్తి రచనలో 
ఉద్దీప్తంగా పోషించబడింది. 


నిండుసభలో పాంచాలి దుఃఖితఅయి నిలచిఉండగా భీముడు సహించలేక కోపోద్రిక్తుడై, భార్య నూరడించాలని 
భావించి, ధర్మరాజును తూలనాడి, శకునిమోసం తెలిసికూడ జూదమాడిన అతని చేతులు కాల్పాలని విజృంభించాడు. 
దుఃఖాతిశయంతో మనసు కలతచెంది ఒకటి చేయబోయి మరొకటి చేసిన ఉదంతం భీముడిది. అర్జునుడు అతడిని 


సమాధానపరచాడు. ఇందులో పరివర్తకమనే సాత్త్వతీవృత్తి ఉన్నది. 
వికర్ణుడు సభలో నిలువబడి ఇట్లా హెచ్చరించాడు- 
క, “సమచిత్తవృత్తు లగు బు 
ద్దిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా 
రము సేయవలయు నవిచా 
రమున. బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్‌”. (సభా. 2.226) 


ద్రౌపది అధర్మవిజిత అనీ, ఎకవస్త్రను సభకు తేవటం అధర్మమనీ ఎలుగెత్తి చాటాడు. అతడిని కర్ణుడు తిరస్కరించి 
మాట్లాడి, అతడి వాదాన్ని ఖండించి, ఆమె ధర్మవిజితయే అనీ, ఆమె బహుభర్శృక కాబట్టి వివస్త్రను చేసితెచ్చినా తప్పు లేదనీ 
వాదించాడు. ఆ సూచనకు రెచ్చిపోయి దుర్యోధనుడు ద్రౌపదివలువలు పాండవుల వలువలు వలువవలసిందని దుశ్శాసనుడిని 
ఆజ్ఞాపించాడు. ఇది పరులను అన్యాయంగా పీడించే ఆధర్షణం. ఇది సల్లాపక మనే సాత్త్వతీవృత్తి స్వభావం. ఇది 
దుర్యోధనుడిలో పరాకాష్ట నందుకొన్నది. దుశ్శాసనుడు ద్రౌపదీవ స్రాపహరణం చేయ ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపది 
మేనిమీది వస్త్రం తొలగకుండ తన మహిమతో ఆమె మానాన్ని, ధర్మాన్ని కాపాడాడు. దుశ్ళాసనుడు ఎన్ని చీరలు లాగినా 
ఆమె మేనిమీది చీర తొలగక నిలిచిఉండేది. పర్వతమంత కుప్ప పడేంతవరకు చీరలు ఒలిచి ఒలిచి, అలసి సొలసి 
ఊరకుండిపోయాడు. భీము డప్పుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. 
మ. “కురువృద్భుల్‌ గురువృద్దబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో 

ద్ధురు(డై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్ళాసనున్‌ లోకభీ 

కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్ళెలరక్సాఘని 


రర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌”. (సభా. 2.233) 


పీర్రిక : 36 


ఇందులో సల్లాపం, అవపాతం, వస్తూత్లాపనం ముప్పేటగా మోహరించాయి. భీముడి ప్రతిజ్ఞలు దుర్యోధన కర్మఫలనూచికలు, 
భావికథార్థ పతాకలు, వీరరౌద్రరస పోషకాలుగా వర్తించే సాత్వతీ ఆరభటీవృత్తుల సమగ్ర విస్ఫూర్తులు! అభినయాకృతులు! 


భీముడి అతిమానుష మైన ప్రతిజ్ఞకు సభ దద్దరిల్లింది. సభికులు ధృతరాష్టుడినీ, అతడికొడుకులనూ మనసులో 
నిందించారు. సభ క్షోభించింది. విదురుడు సభాసదులను సద్దుమణగింపచేసి, ద్రౌపది అడిగిన ప్రశ్నకు సభలోని పెద్దలు 
సమాధానం చెప్పాలని కోరాడు. వికర్ణుడి తెగువను ప్రశంసించాడు. సభలో ధర్మం చెప్పకుండా మిన్నకుండే వారు ఆ 
పాపంలో పాలుపంచుకొంటారనీ, అసత్యదోషం అనుభవిస్తా రనీ హెచ్చరించాడు. విరోచనుడి కథను ఇతిహాసదృష్టాంతంగా 
చూపించాడు. అతడి దీర్షోపన్యాసం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. దుర్యోధనుడికి భయపడి సభికు లెవ్వరూ నోరెత్తలేదు. 


నన్నయ రచనలోని నాటకీయశిల్పంలో ఇక్కడ ఒక రంగనిర్వహణ నైపుణ్యాన్ని గమనించాలి. మాయాదురోదరంవలన 
పుడుతున్న ఉపద్రవాన్ని అడ్డుకొనటానికి యత్నించే ధార్మికశక్తి విదురుడు. అతడు నిండుసభలో ధర్మప్రసక్తి తెచ్చినప్పు డల్లా 
దుర్యోధనుడు తిరస్కారభావంతో రెచ్చిపోయేవాడు. హర్షగర్వాతిశయంతో అనౌచిత్యపు ఆఘాయిత్యాలు చేసేవాడు. అవి 
పాండవులకు, ప్రత్యేకంగా భీముడికి, అపారకోపాన్నీ, ద్రౌపదికి అపారదుఃఖాన్నీ కలిగించేవి. భీము డొక భీషణప్రతిజ్ఞ 
చేసేవాడు. దానితో ఒక రకమైన కార్యవర్తులం పూర్తి అయినట్లయ్యేది. విదురుడి బోధ- దుర్యోధనుడి దుశ్చర్య- భీముడి 
ప్రతిజ్ఞ- ఇట్లా రెండు అవృత్తులు తిరిగాయి ఈ రంగంలో. దానివలన కౌరవుల హర్వాతిరేకం, కర్ణాదుల దుష్టాలాపం, 
విదురాదుల ఆగ్రహాతిరేకం, ద్రౌపది దుఃఖావేశం, భీమాదుల రౌద్రోడ్రేకం ప్రవర్తిల్లి సాత్తతీ ఆరభటీవృత్తులు రసోపస్కారకాలుగా 
వర్తిల్లటానికి తోడ్పడ్డాయి. ఈ రెండు రంగప్రయోగవర్తులాలలో ఒకదాని కంటె మరొకటి రసవత్తరమై రాణించటం విశేషం. 
ఈ చివరి వర్తులం శిల్పసుందరం. 


విదురుడి దీర్చోపన్యాసంతరువాత సభలో దీర్హనిశ్శబ్దం. ద్రౌపదిని సమర్థించే సత్పురుషుడు ఒక్కడుకూడా ఆ సభలో 
లేడని తేలిపోయింది. అదీ ఆ సభలోని దారుణవాతావరణం. అప్పుడు ద్రౌపది ఎలుగెత్తి మరొక ప్రశ్న వేసింది. 


స్ప “అవ్విధంబున నొప్పి యాస్వయంవరమునా. । డఖిలభూపతులచే నట్టు సూడ. 
బడి పాండవులధర్మపత్నినై, గోవిందు । చెలియలినై, వీనిచేత నిట్లు 
పరిభూత నగుచు సభామధ్యమున మహీ । పతులచే. జూడంగం బడితి; నింత 
వడుదునె? యిపుడు నా పలుకుల కెవ్వరు6 | బ్రతివచనం బేల పలుకరైరి? 


ఆ. ధన్యులార! యే నదాసినే? దాసినే? | యెజు6గ6 జెప్పి పనుపు6 డెల్లదాని..... (సభా. 2.244) 


నని అడిగింది. అలనాడు స్వయంవరసభలో అందరిచేత ఆమె ఒక్కతె అంత గౌరవంగా చూడబడింది; ఈనాడు కురుసభలో 
ఇందరిచేత ఈవిధంగా అగౌరవంగా చూడబడింది. ఆమె జీవితంలో ఆ రెండు సభలు నిర్వహించిన పాత్రలను 
తులనాత్మకంగా సభికులముందు చలనచిత్రంవలె ప్రదర్శించింది. ఇది కౌరవులపట్ల వ్యంగ్యమైన అధిక్షేపం. ఆ ద్రుపదుడిసభలో 
ఆమె పాండవపత్ని అయింది. ఈ సభలో గోవిందుడి చెల్లెలుగా నిరూపించుకొన్నది. అవమానంనుండి తనను తాను 
రక్షించుకొనగలిగింది. దుశ్శాసనుడు చేసిన దుశ్చర్యను తన సచ్చీలంతో త్రిప్పికొట్టగలిగింది. ఆమె తన పతివ్రతాశక్తిని, 
శ్రీకృష్ణశక్తిని, ధర్మానురక్తిని ప్రదర్శించి కర్ణుడు చేసిన (బంధకివంటి) అధిక్షేపాలకు వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. ఆమె 
మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం వివరించి చెప్పే నాథుడు లేని ఆ సభలో, ఆ ప్రశ్న్మయొక్క ఫలితాంశాలను రెండు 
ముక్కలలో అడిగింది- “నేను అదాసినా? దాసినా?” అని. అందులో ఏ ఒక్కమాట చెప్పినా చాలు అని సభికులముందు 
ఆక్రోశించింది. ద్రౌపది మానసికసంఘర్షణ మంటలాగా రేగి సభను చురుక్కు మనిపించిన ప్రశ్న అది. 


దానికీ ఎవ్వరూ మాట్లాడ లేదు. ఎంతో నిగ్రహంతో నిశ్శబ్దంగా ఉన్న భీష్ముడు ఎట్టకేలకు నిగ్రహించుకోలేక 
ఒక్కమాట అన్నాడు. “అమ్మా! నీ వడిగిన ప్రశ్నకు యుధిష్టిరుడు మాత్రమే బదులుచెప్పగలడు. దీనిలోని ధర్మసూక్ష్మం 
తెలియటం మరెవ్వరికీ సాధ్యంకాదు. దీనికి ఫలం ఈ కురుకుల కంటకులు త్వరలోనే అనుభవిస్తారులే” అని పలికి 


పీరిక : 37 


ఊరుకొన్నాడు. భీష్ముడి సమాధానం సమస్యను తీర్చేది కాదు. పైపెచ్చు- ద్రౌపది ఆ ప్రశ్నను మొదట ధర్మరాజుకే వేసింది 
కదా! అత డేమీ మాట్లాడకపోయె; మరిం కెవ్వరు మాట్లాడగలరు? ఆమె మమ్ములను ముందు అడుగలేదు....అన్నట్లు 
మెత్తగా మందలించినట్లయింది. అంతటితో ఆగకుండ ధార్తరాష్ట్రులను నిందించాడు. భీష్ముడి మాటలు విదురుడి వాక్యాలవలెనే 
ఆధర్షణ రహితమైన అధిక్షేపాలకు ప్రతినిధులుగా నిలిచాయి. 


భీష్ముడు దుర్యోధనుడి దుష్టవర్తనాన్ని దూషించినట్లు వ్యంగ్యంగా మాట్లాడేసరికి, మిత్రుడిమీద ఈగవాలనివ్వని 
ప్రాణమిత్రుడు కర్ణుడు, నిస్సహాయురాలుగా నిలువబడిన ద్రౌపదిని చూచి, అధిక్షేపాత్మక మైన అవహేళనం చేశాడు. 
దానివెనుక భీష్మవచన ప్రభావంకూడా లేకపోలేదు. ధర్మసందేహం తీర్చగల భర్త ధర్మరాజు, అతడే ఊరుకున్నాడు. దానికి 
కారణం జూదంలో ఓడిపోవటం. దాసుడు మాట్లాడకూడదు కాబట్టి, మౌన మర్జాంగీకార మన్నట్లు ధర్మజుడు దాసుడని 
మౌనంతోనే ఒప్పుకొన్నాడు. అతడితోపాటు అతడి తమ్ములు, వారందరితోపాటు వారి భార్య పాంచాలి. ఇది చెప్పకుండానే 
స్పష్టమౌతున్న కథార్థం. ఈ దైన్యస్థితిని గమనించి కర్ణుడు ద్రౌపదిని నిష్కారణంగా పీడించాలని పూనుకొన్నాడు. 'ఓ తరుణీ! 
నీకు ఐదుగురికంటె ఒకే భర్త ఉండటం మంచిది. జూదంలో ఓడిపోనివాడిని ఒకడిని భర్తగా ఎన్నుకోవటం సబబు” అని 
వికటంగా నవ్వాడు. స్వయంవరసభతో కౌరవసభను పోల్చి తమను అధిక్షేపించిన ద్రౌపదికి తగిన జవాబిచ్చినట్లు మాట్లాడాడు. 
“ఇప్పుడు ఈ సభనే మరొక స్వయంవరసభగా మార్చుకొ” మ్మన్నట్లు “దాసీత్వాన్ని తొలగించుకొమ్ము అన్నట్లు ఎగతాళిచేశాడు. 
మాటకు మాట ఘాటుగా వడ్డించాడు. నిజానికి ద్రౌపదీస్వయంవరసభలో పెద్దదెబ్బ తిన్నది కర్గుడే కదా! 


కర్ణుడి మాటలలోని వెటకారం పాండవులనూ, ద్రౌపదినీ బాధించింది. దుర్యోధనుడికి మరొక దురాలోచన 
చేయటానికి దోహదం చేసింది. సుయోధనుడు ద్రౌపదిని తన తొడమీద కూర్చుండు మని సైగచేశాడు. ఆ సైగను చూచి 
భీముడు భగ్గున మండిపడ్డాడు. ఉగ్రరణాంతరంలో భీమగదాఘాతంతో దుర్యోధనుడి తొడలు విరుగగొట్టుతానని భీషణ ప్రతిజ్ఞ 
చేసి ఆయుధాలవైపు చూచాడు. ధర్మజుడి ఆజ్ఞకొరకు తేపతేపకు అతడివైపు చూచాడు. భీముడు కార్యవీరుడైతే కథలో 
కార్యం దెబ్బతింటుందని భీష్మద్రోణాదులు భీముడిని అనునయించి కూర్చోబెట్టారు. ఈ ఘట్టంలో ప్రవర్తిల్లిన వీరరౌద్ర 
రసాలకు పోషకంగా సల్లాపక, అవపాతాలనే సాత్త్విక ఆరభటీవృత్తులు నిలిచాయి. ఇంతటితో రెండవరంగం పూర్తయింది. 
ఈ డిమప్రాయమైన కథాఘట్టంలో. 


మూడవరంగం ముచ్చటైన చిన్నఅంకం. ద్రౌపదీవ స్రాపహరణసభానంతరం ధృతరాష్ట్రుడి మందిరంలో మహోత్సాతాలు 
పుట్టాయి. అగ్నిహోత్రగృహాలలో నక్కలు అరిచాయి. అగ్నులు ఆరిపోయాయి. కౌరవుల భార్యల హృదయాలు అధికశోకంతో 
ఉడికిపోయాయి. ధార్తరాష్టుల శయ్యాగృహాలలో కాకులూ గ్రద్దలూ అరిచాయి. ఆ దుశ్శకునాలను గురించి విని విదురభీష్మద్రోణులు 
కౌరవులకు అరిష్టం దాపురించిం దని భావించి మనస్సులలో సంతోషించారు. 


రాజమందిరంలో గుప్పున పాడచూపిన ఆ దుశృ్శకునాలకు గాంధారిగుండె చెదిరిపోయింది. విదురుడిని పిలిపించుకొని 
అతడితోపాటు తాను ధృతరాష్టుడివద్దకు గబగబా పోయింది. ఆవేగంతో కురుసభలో జరిగిన వృత్తాంతాన్నీ, దుర్నిమిత్తాలనూ 
చెప్పింది. ధృతరాష్ట్రుడు వెంటనే కొడుకును పిలిపించాడు. 


చ. “పరమపతివ్రతన్‌ సభ దపస్విని. బాండవధర్మపత్ని ధ 

ర్మరత నయోనిజం బ్రకృతిమానవభామినింగా. దలంచి దె 

ప్పరములు వల్క.గా6 దగునె? బాల్యము నాదిగ దుష్టభావనం 

బెరింగితి; నీ నిమిత్తమున6 బెద్దయు దుఃఖితు లైరి పాండవుల్‌. (సభా. 2.255) 
అని మందలించి పాండవులపట్ల గల ఆగ్రహాన్ని మానుకొమ్మని హితవుచెప్పి పంపాడు. ఆ తరువాత దుర్యోధనుడికి 
తెలియకుండా ద్రౌపదిని పిలిపించి, ఆమెను నయవాక్యాలతో బుజ్జగించి, 'నా కోడండ్రలో నీవే పూజనీయివని ప్రశంసించి, 


వరాలిస్తాను కోరుకొమ్మన్నాడు. ఆమె క్షత్రియవనితకు తగినట్లుగా రెండువరాలు కోరుకొన్నది. ఒకటి- ధర్మరాజును దాస్యంనుండి 
విముక్తి చేయుమని కోరింది. దానివలన ద్రౌపదికి అతడివలన కలిగిన ప్రతివింధ్యుడు దాసపుత్రు డనే అపప్రథకు 


పీర్రిక : 38 


దూరమౌతాడని భావించింది. ధర్మరాజు తరువాత తన పుత్రుడు మూర్చాభిషిక్తు డైతే మిగిలిన ఉపపాండవులకు, 
సుభద్రాతనయుడికి ఉండే దాస్యులనే మచ్చ తన కొడుకుకు లేకుండా ఉండాలని ఆమె మనసులోని మాట. ఆ తరువాత 
భీమార్జున నకులహదేవులు ఆయుధాలతోసహా దాస్యవిముక్తులు కావాలని కోరింది. ధృతరాష్రు డావరా లిచ్చాడు. కోడలి 
గుణాలకు ధర్మతత్సరతకు మెచ్చుకొన్నాడు. ధర్మజుడిని పిలిపించి అతని రాజ్యం అతని కిచ్చి వైభవోపేతంగా ఇంద్రప్రస్థానికి 
తిరిగిపంపాడు. పంపుతూ- 


తే. “నీవు నిత్యంబు వృద్దోపసేవ( బేసి 
యెటుగు దెల్లధర్మంబుల; నెజుక లేక 
కడంగి నీ కెగ్గు సేసె నా కొడుకు; దీని 
మజచునది; నీకు నే నొండ్లు గజపనేల?” (సభా. 2.265) 


అని ధర్మరాజును ప్రశంసించి పలకటమే కాకుండా తననూ తన కొడుకునూ కించపరచుకొని దయాభిక్ష కోరినట్లు 
మాట్లాడాడు. ఉత్తములైనవారు ఇతరుల అపరాధాలను మనసులో పెట్టుకోరనీ, ఓర్పును ప్రకటిస్తారనీ, గుణాలను 
గ్రహించి దోషాలను విడిచిపెడతారనీ పేర్కొన్నాడు. తాను బుద్దిలేక జూదాన్ని ఉపేక్షించాననీ, మునలితనంచేత 
తెలివిమాలినవాడైన తనను, తల్లి అయిన గాంధారిని చూచిఅయినా దుర్యోధనాదుల దుర్నయాలను సహించు మనీ 
ధర్మరాజును వేడుకొన్నాడు. ధర్మరాజుకు పాండురాజు రాజ్యాన్ని సమర్పించాడు. రంగం ముగియవచ్చింది. ఆ రంగంలో 
ద్రౌపది నిర్వహించిన పాత్రను పఠితహృదయంలో ప్రతిష్టిత మయేటట్లు తరల మనే విశేషవృత్తాన్ని వాడి నన్నయ 
సూత్రధారుడిగా గానంచేశాడు. నాటకప్రయోగంలో ఇది ఒక చూళికవంటిది. 


తరలము. 
“తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాష్టుల దైన భీ 
కరపరస్పరకోపవేగము గ్రన్నం బాచి విపత్తిసా 
గరనిమగ్నుల నుద్ధరించె. బ్రకాశకీర్తుల ధీరులం 
బురుషసింహములన్‌ నిజేశుల( బూని తద్దయు. బ్రీతితోన్‌.” (సభా. 2.268) 


ఈ సన్నివేశాన్ని నాటకీయశిల్పదృష్టితో, డిమలక్షణయుక్తితో గమనిస్తే కొన్ని విశేషాలు గోచరిస్తాయి. 


1. గాంధారి విదురుడితో కలసివచ్చి ధృతరాష్టుడిముందు నివేదించిన విశేషాలూ, ధృతరాష్ట్రుడు వెంటవెంటనే 
దుర్యోధనుడినీ ద్రాౌపదినీ, ధర్మరాజునూ పిలిపించి, వారితో మాట్లాడి తీసికొన్న నిర్ణయాలూ కలిసి అవపాతమనే 
ఆరభటీ వృత్తిభేదాన్ని సమగ్రంగా చిత్రించాయి. 


2. ధృతరాష్ట్రుడు ప్రదర్శించిన రాజనీతి సంఘాత్యం అనే సాత్త్వతీవృత్తికి సమగ్రోదాహరణం. దుర్యోధన కర్ణ శకుని 
దుశ్శాసనాదులు ఒక కూటమిగా కూడి కపటద్యూతాన్ని నడిపి, పాండవసంపదను హరించి, వారిని వారిభార్యను 
అవమానించారు. వారి దుష్టవ్యాపారంవలన కలిగే వివత్తునుండి తప్పించుకొనటానికి ధృతరాష్టుడు 
సామదానోపాయాలను ప్రయోగించాడు, రాజ్యదానం చేసి అర్థశక్తిని ప్రదర్శించాడు. ఆత్మదోషాన్ని చెప్పుకొని 
క్రుద్దులను అనునయించాడు. అనేక కపటాలతో ఇతరులను చంపటానికి గానీ, కీడు కలిగించటానికి గానీ 
ఒక కూటమి ప్రయత్నిస్తే, దానిని భేదించటానికి చేసే బలమైన యత్నంలోనే సంఘాత్యమనే సాత్త్వతీవృత్తి 
రూపుకట్టుతుంది. అది ఈ అంకంలో ప్రదర్శితమైనది. 


నిజానికి ఇంతటితో ఈ రూపకం ముగిసే అవకాశం ఉన్నది. కౌరవులచేత ఆరంభించబడిన కార్యం ఫలించినట్లు 
ఫలించి విఫలమైపోయింది. బీజప్రగతి దృశ్యాదృశ్యమైపోయింది. ఈ సన్నివేశం గర్భసంధివంటిది. ఇందులో ప్రాప్య్యాశగా 
ప్రవర్తిల్లినవి రెండంశాలు. 


పీఠిక: 39 


1. సతికారణంగా వచ్చిన సామ్రాజ్యం పురుషులకు పౌరుషచిహ్నం కాదని శత్రువులమీద విరుచుకొనిపడటానికి 
పూనుకొన్నాడు భీముడు. ధర్మజుడు చేయెత్తి అతడిని వారించాడు. దీనివలన ధృతరాష్ట్ర డిచ్చిన రాజ్యం 
పాండవుల పరిపూర్ణమైన అంగీకారాన్ని పొందలేకపోయింది. దానితో యుద్దం అనివార్యమైనది. 


2. దుర్యోధనుడు తండ్రిని కలిసి పాండవులతో ఇకపై స్నేహం కుదరదనీ, వారిని అవమానించి అనునయించటం 
పాములను రెచ్చగొట్టి గొంతులదగ్గర ఉంచుకొన్నట్లే అని వివరించి అనుద్యూతంలో వారి నోడించి పన్నెండేళ్ల 
అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చేయటానికి పంప నిశ్చయించటం. 


3. దుర్యోధనుడి చర్యలలో మరొక సంఘాత్యస్ఫూర్తి భాసించి కథను ముందుకు నడిపించింది. దీనితో బీజఫలాని 
కనువైన ప్రాప్యాశ సిద్ధించింది. అవమర్శసంధి ఆకృతి తాల్చింది. 


అనుద్యూతం చివరిదైన నాల్గవ అంకంవంటిది. అందులో ధర్మజుడు మరల ఓడి అరణ్యఅజ్ఞాతవాస వ్రతాన్ని 
నిర్వహించ పూనుకొంటాడు. అది ఆకృతిలో చిన్నదైనా అందులోని శకునిమాటలు నాటకీయతను పోషించాయి. అందులో 
కపటంతోకూడిన సంఫేట మనే ఆరభటీవృత్తి ద్యూతయుద్ధపరంగా ప్రయోగించబడింది. 


ఈ డిమప్రాయమైన కథాఘట్టంలో జూదానికి కూర్చున్నది మొదలు ధర్మరాజు పాత్రనోట ఒకమాటకూడా పలికించకుండ 
కార్యాన్ని నడిపించిన ప్రజ్ఞ నన్నయది. లోనారసి చూస్తే- ఒక విశేషం భావించవచ్చును. భరతుడు నాట్యశాస్త్రంలో ఏయే 
వృత్తులు ఏ యే రసాలలో ప్రయోగించబడతాయో వివరిస్తూ “సాత్త్వతీ చాపి విజ్ఞేయా వీరాద్భుత శమాశ్రయా” (భరతనాట్యశాస్త్రమ్‌. 
18.73 శ్లో) అని అన్నాడు. దీనికి “వీరాద్భుతస మాశ్రయా” అని పాఠాంతరం ఉన్నదన్నారు కొందరు. శాంతరసవాదులు “శమ” 
శబ్దాన్ని గ్రహిస్తారు. ఇతరులు “సమి శబ్దాన్ని సమర్ధిస్తారు. శమ శబ్దమే సార్ధకమని ధర్మజుడి పాత్రవైఖరి స్పష్టంచేస్తున్నది. 
కురుసభలో అంతటి సంక్షోభం తనవలన రేగినా, చుట్టూ ఉన్న పాత్రలన్నీ వీర రౌద్ర కరుణోద్వేగాలతో ఆవేశాన్ని ప్రదర్శిస్తూ 
ఉన్నా, ధర్మజుడు మాత్రం మూర్తికట్టిన శమం లాగా స్థిరుడై నిలిచాడు. సుడిగాలివలె యుద్దానికి సిద్ధమైన భీమసేనుడిని 
చేయెత్తి సైగచేసి ఆపగలిగాడు. భీష్మాదులచేత, అర్జునుడిచేత సమున్నతుడుగా కీర్తించబడ్డాడు. శమంకూడా సాత్వతీవృత్తిచేత 
పోషించబడుతుందని నాటకీయంగా నిరూపించాడు. డిమంలో భాసించే మానసికసంక్షోభ వాతావరణంలోకూడా శాంతపర్వతంవలె 
నిలిచిన ధర్మజుడినిగురించి అర్జునుడు చాటిన ధర్మవీరగీతం మహాభారతనాయకుడైన ధీరోదాత్తుడి కీర్తి కెత్తిన విజయపతాకం. 


సి “ధర్మతనూజుండు ధర్మువు తప్పిన । ధరణీతలంబెల్లం దల్లడిల్లు( 
దగిలి సుహృద్ద్యూతధర్మయుద్దములకు.6 । బరులచేం బిలువంగంబడి విభుండు 
గడ6గక విముఖుండు గా6 జన దని శుభ | క్షాత్రధర్మంబు లోకంబునందు 
నిలిపె. దా నిది పతినేరమియే? దైవ । వైపరీత్యంబైన వనర దగునె?”. (సభా. 2.224) 


అన్నది సభాపర్వనాయకధర్మశీలసంకీర్తనం! నన్నయ నాటకీయరచనాశిల్పసుకే తనం! 


ఈవిధంగా పరిశీలిస్తే నన్నయరచనలో నాటకీయత సంతరించుకొన్న సన్నివేశాలు మరికొన్ని గమనించవచ్చును. 
స్టాలీపులాక న్యాయాన్ని అనుసరించి యీ వివేచన చేయడ మైనది. నాటకలక్షణాలతో తీర్చిదిద్దిన కథలు యయాతి, 
దుష్యంత, నలమహారాజు చరిత్రలు. వాటినిగురించి ఆరణ్యపర్వపీరికలో పరిశీలించటం సందర్భౌచిత్యం. 


నన్నయనాటకీయత ఆయన చెప్పుకొన్న “ప్రస న్నకథాకలితార్థయుక్తిలో భాగమే. నన్షయకథాకథనశిల్పం తల్లివంటిదైతే 
నాటకీయత ఎత్తుడుబిడ్డవంటిది. చంకబిడ్డ తల్లిని కేంద్రంగా చేసికొని చుట్టూ పారాడుతుంది, తిరుగుతుంది. ఒడిలోనుండి 


పీఠిక : 40 


లేచి ఆటలాడి మరల ఒడిలో చేరటమే ఎత్తుడుబిడ్డ లక్షణం. నన్నయ నాటకీయతకూడా అటువంటిదే. నాటకీయతకూ 
కథాకవితకూ పోష్యపోషకసంబంధం నన్నయ కల్పించిన అనుబంధం. 


ప్రసన్నకథాకలితార్ధయుక్తి 

సంస్కృతమహాభారతంలోని సభాపర్వంతో పోల్చిచూస్తే నన్నయ సభాపర్వం సగానికి సగం తగ్గినట్లు కనపడుతుంది. 
కథలో వాపు తగ్గి బలుపు పెరిగింది. అంటే వ్యాసభారతాన్ని సర్వార్థప్రధానంగా కాక పరమార్థప్రధానంగా నన్నయ తెలుగులో 
పునర్నిర్మించాడన్నమాట! వ్యాసుడిది శాస్తేతిహాసం; నన్నయది కావ్యేతిహాసం! శాస్త్రం వాచ్యప్రతిపత్తిమీద నిలుస్తుంది; కావ్యం 
వ్యంగ్యగౌరవంతో జీవిస్తుంది. ఇతిహాసం చతుర్విధపురుషార్థప్రధానమైన జీవితాన్ని సత్యదృష్టితో ఆవిష్కరిస్తుంది. అందువలన 
వ్యాసభారతాన్ని చూచే చూపుకంటె భిన్నమైన దృక్పథం ఆంధ్రమహాభారతానుశీలనంలో అనుసరించాలి. వ్యాసరచన 
శాస్రేతిహాస ప్రక్రియలో మేరునగశిఖరం. నన్నయరచన కావ్యేతిహాస ప్రక్రియలో ఎవరెస్టుశిఖరం! 


వ్యాననన్నయల రచనాదృక్పథాలలోని భేదం తెలియటానికి ఒకఅంశాన్ని గమనిద్దాం. మహాభారతంలో 
శ్రీకృష్ణమహత్త్వాన్ని విసృతంగా వర్ణించి దానిని కార చపంగా రూపొందించటం వ్యాసహృదయం. ఆ అర్థాన్ని వీలైనప్పుడెల్లా 
వివరించి, వర్ణించి, వ్యాఖ్యానించి విసృతంగా చెప్పటం వ్యాసరచనాశిల్పం. నన్నయ ఆ అంశాలను సంగ్రహం చేస్తాడు. 
కాని, శ్రీకృష్ణమహత్వాన్ని తగ్గించడు. వ్యాసుడు వాచ్యం చేసినచోట వ్యంగ్యమర్యాదను పాటించి దానిని భావనామయం 
చేస్తాడు. అంటే- అల్పాక్షరాలలో అనల్బార్థరచన చేస్తాడన్నమాట. అది ఇతిహాసానికి కావ్యస్వభావాన్ని సంయోజనం చేయటం. 


సభాపర్వంలో రెండుచోట్ల ప్రధానంగా శ్రీకృష్ణమహత్వ్వం ప్రకటితమౌతుంది. మొదటిచోటు- రాజసూయంలో 
శ్రీకృష్ణుడిని గురించి భీష్ముడు చేసిన ప్రశంసలు. శిశుపాలుడు చేసిన దూషణలు. రెండవచోటు- కౌరవసభలో ద్రౌపది 
శ్రీకృష్ణుడిని ఆర్తితో ఎలుగెత్తి పిలవటం- విస్తృతంగా ఉన్నాయి. వాటిని తగ్గించి నన్నయ సంగ్రహమైన సారవద్రచన చేశాడు. 
కాని, దానివలన "కృష్ణద్వెపాయన మునివృషభాభిహిత మహాభారతబద్ధనిరూపితార్థము' చెడలేదు. పైపెచ్చు ధ్వనిమయమై 
రమణీయమై నిలిచింది. మచ్చుకు ద్రౌపదీవ స్రాపహరణ ఘట్టంలోని నన్నయరచనను గమనిస్తే ఈ సత్యం బైటపడుతుంది. 


శ్లో “ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యా చింతితో హరిః 
గోవింద ద్వారకావాసిన్‌ కృష్ణ గోపీజన ప్రియ 
కౌరవైః పరిభూతాం మాం కిం నజానాసి కేశవ! ॥ 
హేనాథ హే రమానాథ ప్రజానాథార్తినాశన 
కౌరవార్ణవమగ్నాం మా ముద్దరస్వ జనార్దన ॥ 
కృష్ణ కృష్ణ మహాయోగిన్‌ విశ్వాత్మన్‌ విశ్వభావన 
ప్రపన్నాం పాహి గోవింద కురుముధ్యే౭ వసీదతీం ॥ 
ఇత్యనుస్మృత్య కృష్ణం సా హరిం త్రిభువనేశ్వరం 
ప్రారుద ద్దుఃఖితా రాజ న్ముఖ మాచ్చాద్య భామినీ ॥ 
యాజ్ఞసేన్యా వచ శ్రుత్వా కృష్ణో గహ్వరితో౭ భవత్‌ 
త్యక్త్వా శయ్యాసనం పద్మాం కృపాళుః కృపయా౭భ్యగాత్‌ ॥ 
కృష్ణంచ విష్ణుంచ హరిం నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేనీ 
తతస్తు ధర్మో౭౦తరితో మహాత్మా సమావృణో ద్వై వివిధై స్సువస్తైః 1” 
(సం. సభా. 61. 40; 542 అథస్పూచి) 


కీర్రిక్ర : 41 


ఈ వర్ణనం గమనిస్తే భాగవతంలోని గజేంద్రమోక్షణఘట్టంలో గజేంద్రుడిఆర్తి గుర్తుకు వస్తుంది. గజేంద్రుడిని కాపాడటానికి 
శ్రీవిష్ణువు వలెనే ద్రౌపదిని రక్షించటానికి శ్రీకృష్ణుడు సిద్దమయ్యాడు. “ద్రౌపద్యా చింతితో హరికి అనే వాక్యంతో మొదలై 
“విక్రోశతి యాజ్ఞసేనీ' అనే వాక్యంతో ముగిసే పై ఘట్టంలో శ్రీకృష్ణుడిని ఆమె ఆర్తితో పిలిచినట్టూ, ఆత డామెను 
రక్షించినట్టూ స్పష్టమౌతున్నది. అప్పుడు ఆ సంగతి సభలో అందరికీ తెలిసిఉంటుంది. తెలిస్తే దానిప్రసక్తి కథలో వచ్చిఉండేది. 
నన్నయ దీనిని లోనారసి భావించి పునర్నిర్మించాడు. అసలీ కృష్ణస్తుతినంతా ఎత్తివేశాడు. “భామిని కృష్ణు. దలంచె భీతయై” 
అని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. 


దీనివలన నన్నయ అనేకార్డాలను సాధించాడు. నన్నయురచనలో ద్రౌపది మూలంలోవలె ఆక్రోశించదు. 
ధీరోదాత్తురాలువలె దుఃఖిస్తుంది. బేలవలె శ్రీకృష్ణుడి నామావళి చదువదు. “కృష్ణు అనే నామాన్ని ఒక్కదానినే స్మరిస్తుంది. 
అది ఆమెకూ ఆ గోపాలుడికీ అద్వైతంగా కుదిరిన పేరు. దాన్ని స్మరిస్తే శ్రీకృష్ణుడు ఆ వస్రాపహరణం తనకే జరుగుతున్నట్లు 
భావించాలి. ద్రౌపదికీ శ్రీకృష్ణుడికి అభేదభావం నన్నయ వ్యంగ్యంగా సాధించటంవలన శ్రీకృష్ణుడు శయ్యాసనం వదలి 
కదలిరావలసిన అవసరం తప్పింది. ద్రౌపది మనసులో స్మరించిన కృష్ణనామం సభలోనివారికి వినపడే అవకాశం లేదు. 
అందువలన ఆమె జఘనప్రదేశంపై వస్త్రం తొలగకుండా, ఆమెకు నగ్నత్వం ఏర్పడకుండా రక్షించినశక్తి ఎవరైఉంటారనే 
యోచన సభికులకు ఏర్పడుతుంది. కృష్ణుడు రక్షించా డని కృష్ణకు తెలుసు. సభికులుమాత్రం ఆమెపాతివ్రత్యమే ఆమెను 
రక్షించిందని భావించినట్లు ధ్వనిమయంగా తెలుస్తుంది. బంధకిని వివస్త్రను చేసినా తప్పులే దనీ, పలువురు భర్తలకు 
భార్యఅయిన ద్రౌపదిని ఎవరు ఉపభోగించినా దోషం లేదనీ, అటువంటి సామాన్యవనిత పట్టమహిషిగాకంటె దాసిగా 
ఉండటం సమంజసమనీ దుర్యోధనకర్ణాదుల తలంపులు. అందుకే వా రామెను సభలో వివస్త్రను చేయాలని తలపెట్టారు. 
వారి మొగాలు బొప్పులు కట్టేటట్లు ద్రౌపది తన శీలమాహాత్మ్యంతో సభలోనే సమాధానం చెప్పినట్లు రచించటం నన్నయ 
తాత్పర్యం. అది సన్నివేశౌచిత్యంకూడ. కావ్యదృష్టితో చూస్తే నన్నయరచన మిన్న. పురాణదృష్టితో పరిశీలిస్తే వ్యానుడిరచన 


పైచేయి. 


నన్నయగారి ప్రసన్నకథాకలితార్ణయుక్తినిగురించి మౌలికంగా ఎన్నో అంశాలను వివరించినవారు కవిసమ్రాట్‌ విశ్వనాథ 
సత్యనారాయణగారు. వాటిలోనూ సభాపర్వంలోని నన్నయ కథాకథనశిల్ప విశేషాలనుగురించి వారు చేసిన వ్యాఖ్యలు 
అపూర్వంగా ఉన్నాయి. కాళిదాసుకు మల్లినాథుడివలె నన్నయకు విశ్వనాథ తెలుగులో సేరుతెచ్చారు. వారు చెప్పిన కొన్ని 
విలువైన అంశాలను స్మరించటం అవసరం. 


1. సభాపర్వంలో ద్రౌపదికి గల ప్రాధాన్యం 


“పాండవ కౌరవ ద్యూత కథాసాధ మూలస్తంభము ద్రౌపది. ఇది నన్నయగారు చేసిన నిర్ణయము. అందుచేత నీ 
కథయొక్క యాద్యంతములందు నన్నయగారు ద్రౌపదిని నిక్షేపించిరి. గాంధారి కోడండ్రు 


తే. అఖిలలావణ్యపుంజంబు నబ్దభవుండు 
మెలంతగా దీనియందు నిర్మించె నొక్కొ 
కానినా6 డిట్టి కాంతి యేకాంతలందు 
నేల లే దని సామర్హహృదయ లైరి. ॥ (సభా. 2.160) 


ఆమెయొక్క లావణ్యమును జూచి కౌరవుల భార్యలు చుప్పనాతితనమును. బొందిరి. నన్నయ్యగారు వాడిన 
శబ్దము లావణ్యము. సౌందర్యము కాదు. లావణ్య శబ్దమునకు సౌందర్యమని సామాన్యముగా నర్థము చెప్పినను నిజమైన 
యర్ధ మదికాదు. లవణము యొక్క భావము లావణ్యము. రాతిఉప్పు పగులగొట్టినచోం బలకలు పలకలుగా నుండును. 
ఒక ద్రవ్యము పలకలు పలకలుగా నున్నపుడు, నది స్నిగ్గమైన వస్తువైనపుడు దానిమీద సూర్యకిరణ ప్రసారము జరిగి 
యది తళతళలాడును. ఆ మెజుపు లావణ్యము. స్రీయొక్క శరీరచ్చాయయు, స్నిగ్గత్వమును, బోషణచేత వచ్చిన 
సౌకుమార్యమును, నైగనిగ్యమును- నివి యన్నియు లావణ్య మనిపించుకొనును. అట్టి లావణ్యము ద్రౌపదీశరీరమందు( 


పీర్రిక్ర : 42 


గౌరవుల భార్యలు మాత్సర్యము వహించ దగినంతగా నుండెను. దీనిచేత ద్రౌపదీదేవియొక్క భోగలక్షణాధిక్యము వ్యజ్యమాన 
మగుచున్నది. అందుచేత వారు మత్సరము పడిరి. వా రంద జూ రాత్రి తమభర్త లందజితో నామెయొక్క యీ 
భోగవైశిష్ట్యమునుగూర్చి చెప్పియుందురు. వా రందజికు ద్రౌపది యన్నచో. జుప్పనాతితనము బలిసినది. మజునాండు 
జరుగబోవు నధర్మమునకు నందజును హర్షించిరి. ఇంత ప్రయోజనకారిగా నన్నయ్యగా రీ పద్యము నిచ్చట నిక్షేపించిరి. 
ఒక్క ద్యూత కథా మూలస్తంభ మగుటయే కాదు. అట్టి మూలస్తంభ మగుటకు6 బ్రధానకారణమయిన ద్రౌపదియందలి 
లక్షణములు, నా లక్షణములు వారిమాత్సర్యమునకు హేతువులు, నా మాత్సర్యము ద్రౌపదిపరాభవము హర్షించుటకు 
హేతువులు. ఈ రీతిగా నన్నయ్యగారు ద్యూతకథా మహాభవన మూలస్తంభ మయిన ద్రౌపదిని. దొట్టదొలుత స్థాపించి 
తరువాత ద్యూతకథలోనికి వెళ్ళిరి. 


మటియు నీ ద్యూతకథావసానము ద్రౌపది. ఆమెకు ధృతరాష్షు. డిచ్చిన వరములచేతనే యా విచిత్ర ద్యూతఫల 
మహావైపరీత్యము మటియొక త్రోవ పట్టినది. ఆ వరము లీయకున్నచో భారతకథ యేమి యయ్యెడిది? పాండవులు 
బ్రదికినన్నాళ్లు కౌరవదాసులుగా నుండిపోదురా? ఉండిపోయెడినాడు భారతకథయే లేదు. పాండవులు దాసులై యుండి 
కౌరవులతో యుద్ధము చేయుదురా? ఇది యొక చిత్రమైన సమస్య. ఆ సమస్య సమాధానములేని సమస్య. ద్రౌపదిచేతం 
బరిష్కరించంబడినది. ఈ రీతిగా ద్రౌపది భారతకథలో నున్న యనేకములయిన కథాప్రవాహ భంజకము లయిన ఘట్టములలో. 
గథ సాగించిన యొక సహకారిణి. ఈ ఘట్టమునందు ద్రౌపదియొక్క ప్రాధాన్య మిట్టిది. దానిని. దెలిసికొని నన్నయగారు 
రచనచేసిరి. మహాకవి తాను వ్రాసెడి కథయొక్క స్వరూపము తెలిసికొని వ్రాయును. ఆ కథాగత సమస్యలను బరిష్కరించును. 
ఆ పరిష్కరించిన వైఖరి ఘట్టములుగా. గనిపించును. ఆ ఘట్టములు మనకు సువ్యక్తములుగా నుండును. వానియొక్క 
సువ్యక్తతచేతనే పాఠకులకు మహాకవి చేసిన కథానిర్ణయము తెలియును. అవి సువ్యక్తమగుటకు. గవి నిరూపించిన 
విషయములు శిల్బతీర్థములు. 


ఈ కథావసానమునందు మజల నన్నయగా రిట్లు వ్రాసెను. 
తరలము. 
తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాష్టులదైన భీ 
కరపరస్పరకోపవేగము గ్రన్నం బాచి విపత్తిసా 
గర నిమగ్నుల నుద్దరించె. బ్రకాశకీర్తుల ధీరులం 
బురుషసింహములన్‌ నిజేశుల6 బూని దద్దయు బ్రీతితోన్‌. ॥ (సభా. 2.268) 
ఈ రెండు పద్యములచేత ద్యూతకథయంతయు నెట్లు ద్రౌపదిమీ(ద నాధారపడియున్నదో, భారతకథా ప్రవావాములో 


నిది యెటువంటి ఘట్టమో నన్నయ్యగారు నిరూపించిరి. ఈ రెండును నన్నయ్యగారి మహాశిల్పమున కుదాహరణములు.” 
(ఆంధ్రమహాభారతోపన్యాసములు: నన్నయగారి భారతాంధ్రీకరణము (వ్యా). పు. 12-14). 


2. ద్రౌపదీవస్తాపహరణం - వివస్త్రత 


“నన్నయగారు తా నొక విషయమును గాఢముగా నాలోచించికాని వ్రాయరు. ద్రౌపదీవ స్రాపహరణవిషయమున 
భారతమునం దిట్టున్నది. 


శ్లో ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే 
తద్రూప మపరం వస్త్రం ప్రాదురాసీ దనేకశః ॥ 

నానారాగవిరాగాణి వసనాన్యథ వై ప్రభో 

ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్‌ ॥ 


పీర్రిక : 43 


తతో హలహలా శబ్ద స్తత్రాసీద్‌ ఘోరనిస్స్యనః 
త దద్భుతతమం లోకే వీక్ష్య సర్వే మహీభృతః 
శశంసు ర్లౌపదీం తత్ర కుత్సంతో ధృతరాష్ట్రజం 
శశాప తత్ర భీమస్తు రాజమధ్యే బృహత్స్వనః ॥ (సం. సభా. 61. 41-43; అథస్పూచికలు 553,554) 


దీనిని నన్నయగా రిట్లు తెనుంగు చేసిరి. 


సః ఇది సేయంగాదని మది విచారింపక సద్గర్హితుండు దుశ్ళాసనుండు 
నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు సభలోన విడ్చె నాశంక లేక 
యుడుగక యొలువంగంబడియు ము న్నపనీత మైన తద్వస్త్రంబునట్టి వలువ 
లలితాంగి జఘనమండలమున6 బాయక యొప్పుచునున్న న య్యువిద6 జూచి 


ఆ. సభ్యులెల్ల నుదితసమ్మదు లయిరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వ 
తోపమాన మైన నొలువంగనోపక యుడిగె లజ్జ బొంది యుక్కుదక్కి. ॥ 


వ ఇట్లు భీమసేను(డు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు సేసినయవమానంబు సూచి, కోపరక్తాంత 
నయనుం డగుచు నంతకాకారంబున దంతసందష్ట దారుణముఖుం డయి యెల్లవారును విన నిట్లనియె. 
(సభా. 2.231, 232) 


వివిధములైన యనేక వర్ణములు కలిగిన వసనములు పుట్టుచున్నవి. దీనికి హేతువు ధర్మము పరిపాలింపంబడుట, 
సభలో బెద్ద ధ్వని కలిగెను. ఈ యద్భుతమును. జూచి రాజు లందటు ద్రౌపదిని. బొగడిరి. దుర్యోధనునియందు. గుత్స 
వహించిరి. భీముడు శపథము. జేసెను. నన్నయగారు వస్త్రములయొక్క నానారాగవిరాగత్వము వర్ణించలేదు. అది 
యనవసరము, జనులలో హలాహలశబ్ద ముదయించినది. దానిని నన్నయగారు వదలిపెట్టిరి. ఇది యొక మహాఘోరము 
జరుగుచున్నపుడు జనులు నిస్తబ్బులై నీరవులై యుండిపోదురు. అందుచేత నన్నయగారు దానిని వదలిపెట్టెను. ఆమెను 
జూచి సభ్యు లుదితసమ్మదు లయిరి. ప్రశంసించలేదు. 


“తద్రూప మపరం వస్త్రం ప్రాదుర్భవతి' యన్న మాటను “ఉడుగక యొలువంగ6 బడియు ము న్నపనీతమైన త 
ద్వస్రమ్మునట్టి వలువ లలితాంగి జఘనమండలమునం బాయక యొప్పుచునున్న'దని నన్నయగారు తెలుంగుచేసిరి. ఈ 
తెలుంగు సేతలోనున్న సొగసేమి? ద్రౌపదికి మానభంగము చేయవలయు నని దుర్యోధనాదుల యూహ, మానభంగ మనం. 
గా నేమి? ఆమె వివస్త్రయగుట. వివస్త్రత యనగా నగ్నత, నగ్నత యనగా నేమి? ఇచట విచారణ చేయవలెను. వస్త్రము 
ధరించినందువలన శరీరావయవములు కప్పంబడు నని యనుకొందుము. కప్పంబడుట యనగా నొక వస్తువుయొక్క 
స్వరూపజ్ఞాన మేర్చడకుండ నుండుట, శరీరముయొక్క నగ్నత్వ మనంగా శరీరాంచలములు భాసించుట, మన కొక వస్తువు 
కనిపించుచున్న దనంగా నా వస్తువుయొక్క యవధిభూతములయిన రేఖలు సువిస్పష్టముగా. గనిపించుటయే, ఒక 
పేటికను జూచితిమి. ఒక ఘటమును జూచితిమి. మటి యింకొక వస్తువును జూచితిమి. త ద్వస్తువుయొక్క లోపలిభాగమును 
జూడలేదు. దాని పై యంచులను. జూచితిమి. ఈ యంచులు రేఖలు. దృష్టికి. గనిపించునది రేఖ. అందుచేతనే 
చిత్రకారుండు రేఖలతో మనకు వస్తుదర్శన మీయగలండు. వస్త్రముచేత శరీరాంచలరేఖలు కప్పంబడును. అపుడు శరీరము 
వస్తాచ్చాదిత మైనదని చెప్పుదుము. అంచల రేఖలు విస్పష్టముగా భాసించుచు దానిపయిన వస్త్రమున్నను వస్తువు 
వస్తువుగా భాసించును. కొందజు పెట్టెలకు మాసిపోకుండ( బైన గుడ్డలువేసి కుట్టింతురు. పెట్టె కనిపించుచునే యుండును. 
ఆ పెట్టె కనిపించుట లేదు. పెట్టె యని గుర్తుపట్టుటకు వీలులేదని చెప్పుటకు వీలులేదు. పురుషులు వస్త్రములు 
ధరించుట యీ ప్రయోజనముకొజకు. శరీరాంచలరేఖలు భాసించకుండ ముడుతలతోం, గుచ్చెళ్ళతో, మడతలతో వస్త్రములను 


పీర్రిక్ర : 44 


ధరించుట పేరు వస్త్రము ధరించుట. నగ్నత లేకుండ జేయుట. శరీరము నంటుకొనియున్న వస్త్రము నగ్నతను 
రక్షించదు. అందుచేత బాశ్చాత్యులు వేయు దుస్తులు నగ్నతను సరిగా రక్షించవు. అది యనాగరకమైన వేషము. 
భారతీయులు కుచ్చెళ్లు పెట్టుకొని కట్టెడు ధోవతి పరమనాగరకమైన వేషము. 


అట్టి కుచ్చెళ్లు, నట్టి మడతలు- నేది తొలంగినను నగ్నత భాసించును. ద్రౌపది ధరించిన చీర యామెయొక్క 
నగ్నతను రక్షించునదిగా నున్నది. దుశ్శాసనుం డొక చీర తీసిన తరువాత మజియొక చీర యచట భాసించినచో నది 
తొలగి యిది వచ్చులోన నగ్నత భాసించును. గాలిచేతం జీర తొలంగినప్పుడే వేణీనంహారమున దుర్యోధనుడు 
భానుమతీవిషయమున నాటకరంగమైన గండము నిక్షేపించు స్థలములో నూరుప్రస్తావన చేసెను. అది నగ్నత. నగ్నత 
రేఖామాత్రమున భాసించినను ద్రౌపదికి. బరాభవము జరిగినట్లే. అందుకనియే “మున్నపనీతమైన తద్వస్త్రమ్ము నట్టి 
వలువియని చెప్పుట. నానారాగవిరాగములైన వసనము లైనచో నొలిచిన వలువకు మజిల మొలిచిన వలువకు భేద 
మేర్చడి నగ్నతాభ్రాంతి కలుగవచ్చును. తద్వస్త్రము నట్టివలువ యనుటచేత నొకవలువ యొలువంబడినది లేదు. మజీయొక 
వలువ, తత్సానీయమైనది, మొలిచినట్ట్లు లేదు. నగ్నత లేదు సరికదా నగ్నతాభ్రాంతికూడ లేదు. ఇది యాశ్చర్యకరమైన 
రచన. నన్నయగా రీ విషయము నంత పరమసూక్ష్మముగా విచారించి, యా మాటల నచ్చటం బొదివెను. పరమేశ్వరానుగ్రహ 
మున్నచో నింత పరాభద్రమైన స్థితి యేర్పడుటయే. నగ్నత యనంగా నేమి? యన్న విషయమును బహుముఖములుగా 
విచారించిన మహామేధాశాలి కాని యిట్లు వ్రాయలేండు.” (ఆంధ్రమహాభారతోపన్యాసములు - నన్నయగారి భారతాం ధ్రీకరణము 
(వ్యా)- పు. 6-9) 
3. సంబుద్ధి - సంస్కృతి 

“దుర్యోధనుడు ధర్మరాజుతో నెప్పుడు మాట్లాడడు. నన్నయ్యగారు వ్రాసిన భాగములో దుర్యోధనుడు ధర్మరాజుతో 
ద్యూతసమయమునందుతప్ప మరి యెప్పుడును మాటాడలేదు. ఈ ద్యూతసమయమున రెండుసారులే మాటాడెను. 


మొదటిసారి జూదమాడు మని, రెండవసారి తనబదులు తన మామయైన శకుని యాడు నని. ఈ రెండు పద్యములు 
చూడుడు. 


“అనఘ! సుహృద్ద్యూతం బిం । దొనరింతము ప్రాద్దువోకయును నగు” 
“అనఘ! మా మామ శకుని నాకై కడంగి | జూద మాడెడి నీతోడ” 


మరియెచ్చటను దుర్యోధనుడు ధర్మరాజుతో మాటాడలేదు. ఈ మాటాడిన రెండుసార్లు ధర్మజుని “అనఘా” అని 
సంబోధించెను. మొదటి పద్యములో సంబోధన మేదో పద్యరచన యట్లే యుండునని యనుకొన్నను రెండవపద్యములోని 
మొదటిసంబోధనము నన్నయ్యగారు బుద్ధిపూర్వకముగా నొక ప్రయోజన మర్ధించియే యట్లు వ్రాసెనని తెలియగలదు. 
ఇది దుర్యోధనుడు ధర్మరాజుకు చేయుగౌరవము. వారికుటుంబములోని మర్యాద. దుర్యోధనునకు పాండవులయం దెంత 
మాత్సర్యమున్నను సముదాచారము నుల్లంఘించడు. పైన నతనికి ధర్మరాజునందు మిక్కిలి గౌరవము. 


ఇట్లు రెండు సంబోధనలచేత నొక విచిత్రమైన నాగరకతయు, సముదాచారమును, కుటుంబమర్యాదయు, 
దుర్యోధనుని శీలములోని యొకయంశమును రహస్యముగా గుప్తపరచి లోనారసి తెలియందగిన శిల్పమును నన్నయ్యగారు 
ప్రదర్శించిరి.” (నన్నయగారి ప్రసన్నకథాకలితార్హయుక్తి - పు. 135-136). 


4. అన్నగారి అదుపు - అంతరార్థం 


భీముడు దుశ్శాసనుడినీ, దుర్యోధనుడినీ భయంకరమైన యుద్దంలో చంపుతానని రెండుప్రతిజ్ఞలు చేశాడు. 
1.“కురువృద్దుల్‌ గురువృద్దబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌...... ఉర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌” 
(సభా.2.233); “ధారుణిరాజ్యసంపదమదంబున.... మదీయ బాహుపరివర్తిత చండగదాభిఘాత భగ్నోరుతరోరుం జేయుదు 
సుయోధను నుగ్రరణాంతరంబునన్‌.” (సభా. 2. 249). ఈ రెండు ప్రతిజ్ఞలు చేసినప్పుడు ధర్మజుడు కిమ్మనలేదు. ద్రౌపది 
వరాలరూపంగా రాజ్యాన్ని ధృతరాష్టుడినుండి తిరిగి పొందినప్పుడు భీముడు సతి కారణంగా వచ్చిన రాజ్యాన్ని అంగీకరించటానికి 


పీఠిక : 45 


అసమ్మతిని తెలిపి, శత్రువులను ఉగ్రరణంలో జయించి రాజ్యాన్ని పొందుతా నని ఆగ్రహించాడు. అప్పుడు ధర్మజుడు 
చేయెత్తి సైగజేసి భీముడిని అదుపులో పెట్టాడు. పైరెండు ప్రతిజ్ఞలకు స్పందించని ధర్మజుడు మూడవసారి ఎందుకు 
వారించాడు? అన్నప్రశ్నకు విలువైన వ్యాఖ్యానం చేశారు విశ్వనాథవారు- 


1. “మొదటిసారి ప్రతిజ్ఞలు చేసినపుడు భీముడు యుద్దమున కింత సిద్ధపడలేదు. దుర్యోధనుని తొడలు విరుగ 
గొట్టెదనని యాయుధమ్ము లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజుమొగంబు చూచెను. అప్పుడు భీష్మ విదుర ద్రోణాదు 
లాపిరి. మొదటిసారి ప్రతిజ్ఞచేసి యూరకుండెను. ధృతరాష్ట్రుడు రాజ్యమిచ్చినతర్వాత, కౌరవులను చంపుదు నని వాచ్యముగా 
చెప్పెను. ఈ మూండు భేదములు చమత్కారముగా నున్నవి. మనకు చూచినచో ద్రౌపది వస్త్రము లొలుచుట మిక్కిలి 
దుర్భరము. తన తొడమీద గూర్చుండ రమ్మనుట దానికంటె తక్కువది. ద్రౌపదివలన రాజ్యము మరల వచ్చుట 
తత్పూర్వము గల రెంటికంటె తక్కువది. కాని భీము డొకదానికంటె నొకదానికి నుత్తరోత్తర మధికాధిక కోపము పొందుచున్నట్లు 
కాన్సించుచున్నాడు. అతని కోప ముత్తరోత్తర బలీయ మని చెప్పుటకు గారణము? మొదటిసారి ప్రతిజ్ఞచేసి యూరకుండెను. 
రెండవ ప్రతిజ్ఞచేసి యాయుధాగారమువంకం జూచెను. మూ(డవసారి వాచ్యముగా చెప్పి వెంటనే యుద్దము చేయుటకు 
బయలుదేర బోవుచుండెను. ఇవి కారణములు. మొదటిసారి తాను ప్రతిజ్ఞ చేసెనుగాని వెంటనే కౌరవులను చంపు నూహ 
వెలిపరుచనే లేదు. అప్పు డతని కా యూహ లేదు. ఆ యూహ రెండవసారి కలిగెను. దానిని భీష్మ ద్రోణ విదురులు 
వారించినమాత్రతో సరిపోయినది. మూడవది అన్నగారే వారించెను. చేయి వలదన్నట్ల్టు పై కెత్తెను. ధర్మరాజు చేసిన 
దింతమాత్రమే. తొడలు విరుగ గొట్టెద నన్నప్పు డన్నగారి యంగీకార మున్నదో లేదో యని తెలిసికొనుట కతనివంక 
చూచుచుండెను. శత్రువు లంతటి యపకృతి చేసినప్పుడు, తన కంతటి కోపము వచ్చినపు డన్నగా రంగీకరించునా లేదా 
యన్న విచారణ విచిత్రముగా నున్నది. ఆ యన్న యదుపెట్టిదో? అతని నాయకత్వ మెట్టిదో? ఈ తమ్ముల యనుయాయిత్వ 
మెట్టిదో? మనసు పట్టని యొక శైష్యోపాధ్యాయిక వ్యంగ్యమగుచున్నది.” 


2. “ఇప్పు డీ మూండు పరిస్థితులలో నుత్తరోత్తర మధికాధిక మగుటకు కారణ మేమి? 
ప ద్ధి త్రర్‌త్ర 


మొదటిది జంతుత్వమాత్రసంబంధ మయినది; రెండవది నరత్వ సంబంధ మయినది. మూ(డవది స్రీసంబంధమయిన 
మరల రాజ్యము సమకూరుట వట్టి ధర్మవిషయము. పాండవులు ధర్మనిష్టులు. ధర్మముమీ(ద నాధారపడి మోక్షమున్నది. 
తా నార్జించిన విత్త ముత్తమము, పిత్రార్షితము మధ్యమము, భ్రాతృవిత్త మధమము, స్తీవిత్త మధమాధమము. అందుచేత 
భీముడు మిక్కిలియు కోపించెను. ధర్మరాజు వారించెను. 


ద్రౌపదీసంపాదిత మయిన రాజ్యానుభూతియందు ధర్మరాజునకుమాత్ర మీ యధమాధమబుద్ధి లేదా? ఎందుకు 
వారించెను? ధర్మజునియొక్క ధర్మస్వరూపము చాల నిగూఢ మయినది. ధృతరాష్టు డిచ్చుటచేత రాజ్య మిప్పుడు 
వచ్చినది. పాండవులకు మరల స్వాతంత్ర్యము వచ్చినది. తత్పూర్వమునందు తమమీ(ద తమకు, తమ యాయుధములమీంద 
తమకు తమ వర్మవరూధమ్ములమీ(ద తమకు నధికారము లేదు. అందుకనియే ద్రౌపది యడిగిన రెండవవరము. 


క్ర “నెమ్మిని ధర్మజు నలువురు 

తమ్ములు? దమయాయుధముల6 దమవర్మవరూ 

ధమ్ములయు6దోడ సకలహి 

తమ్ముగ6 బాయంగవలయు దాస్యమువలనన్‌.” (సభా. 2.261) 

అని యున్నది. అందుచేత నిప్పటి భీముని పౌరుషము, ఆయుధప్రయోగము చేయగల సామర్థ్యము కూడ 
స్రీవిత్తము క్రింద లెక్కగట్టబడవలయును. రాజ్యసంపద ననుభవించుటకు స్రీవిత్తదోష మెంత యున్నదో తమ పరాక్రమము 
ప్రకటించుటకు స్రీ ప్రసాదకృతసామర్థ్య మను దోస మంతియే యున్నది. ఇందుచేత ధర్మజుడు కరతలమ్మున వారించెను. 


తొడలు విరుగ గొట్టెద నన్నప్పుడు పరాక్రమము ప్రదర్శించుటకు వీలే లేదు. అందుచేత ధర్మరా జతనివంకనే చూడలేదు. 
ఇవి నన్నయ్యగారి రచనాంతర్నిగూఢమహార్దములు.” (నన్నయగారి ప్రసన్నకథాకలితార్థయుక్తి- వుట. 155-159). 


పీర్రిక : 46 
నన్నయకథాకథనశిల్పం 


1. కార్యకారణపద్ధతి 


కథ చెప్పటంలో రెండు పద్ధతులు ప్రసిద్ధం. 1. కాలక్రమపద్ధతి నాశ్రయించి చెప్పటం. 2. కార్యకారణపద్ధతి 
నాశ్రయించి చెప్పటం. ఈరెండు పద్దతులు సందర్భాన్నిబట్టి శిల్పసుందరంగా శోభిల్లుతుంటాయి. అయితే మొదటివద్ధతిలోకంటె 
రెండవ దానిలో ఉత్కంఠ, భావనం, పూర్వాపరసమన్వయం అనే గుణాలు ఆసక్తిదాయకంగా రాణిస్తాయి. సభాపర్వంలో 
సహజంగా కొంతకథ కార్యకారణసంబద్దంగా చెప్పబడింది. ముఖ్యంగా- ధర్మజరాజసూయఘట్టం. 


ఇందులో విశేషమేమంటే - ప్రథమాశ్వాసమంతా రాజసూయయాగం చేయటం ఫలంగా సాగే కార్యచైతన్యాన్ని 
ఉజ్వలంగా వివరంగా వర్ణిస్తుంది. కాని, చివరకు రాజసూయయాగవర్ణనం అయిదారు పద్యాలలో ముగించివేస్తుంది. పఠిత 
ఈ సంగ్రహ రచనకు అసంతృప్తి చెందుతాడు. వివరాలు చెపితే బాగుండేది అనుకుంటాడు. ముందు వివరాలు తెలుస్తాయేమో 
అని ఒక ఆసక్తి కలిగిస్తూ ఆశ్వాసాన్ని ఆపటం నన్నయకథాకథనంలో ఒక శిల్పం. రెండోఆశ్వాసంలో పఠిత (శోత) కోరి 
వివరాలన్నీ దుర్యోధనుడిచేత చెప్పించడం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. శత్రువులకు అసూయ పుట్టేటంత వైభవంగా 
రాజసూయం జరిగిందనే వస్తుధ్వని అందులో ఉన్నది. ధర్మరాజు రాజసూయ వైభవాన్ని కన్నులతో చూడలేని ధృతరాష్ట్రుడికి 
మనసుకు రూపుకట్టేటట్టు వర్ణించిచెప్పటం విశేషం. దానివలన కథలో పునరుక్తి తొలగి ఆసక్తి పెరిగింది. 


ఇటువంటివే మరికొన్ని అంశాలు సభాపర్వకథాకథనశిల్పానికి వన్నె తెచ్చిపెట్టాయి. మచ్చుకు జరాసంధ శిశుపాలుర 
జన్మవృత్తాంతాలను వారివారి వధలకు ఉపబలకంగా చెప్పటం, వాటివలన శ్రీకృష్ణభీష్ముల వర్తనాలలోని లోతులను 
శ్రోతలు లోనారసి గ్రహించే గాఢత సాధించబడింది. 
2. సమన్వయసూత్రం 

ప్రతిపర్వంలోనూ ఆ యా కథార్ధాలను సమన్వయించుకొనటానికి కొన్ని కీలకమైన సమన్వయ సూత్రాలను 
అందించటం కథాకథనంలో కనపడే ఒక ప్రాఢశిల్పం. 
క. “నయనములు నాకు, బవనత 

నయవిజయులు, మనము కమలనాభుండు, వీరిం 

బ్రియహితుల. బాసి నిమిషం 

బయినను నెట్టుండ నేర్తు నవిచేష్టుండనై”. (సభా. 1.169) 


అని ధర్మరాజు అనుకొంటాడు. ధర్మరాజు మూర్తికట్టిన ధర్మం. ఆ ధర్మానికి రెండు కళ్ళు భీమార్జునులు, అంటే ప్రవృత్తి 
నివృత్తులు, పురుషార్థపరార్థాలు. మానుష దైవీశక్తులు. మనను శ్రీకృష్ణుడు. అతడు ధర్మతత్త్వస్వరూవుడు. కన్నులు 
చూస్తాయి. మనసు భావిస్తుంది. అనుభవిస్తుంది. మనస్సునుకూడా నేత్రంగా చెప్పటం ప్రసిద్ది. మనోనేత్రం భౌతికనేత్రాలకంటె 
బలమైనది. అది తత్త్వాన్ని దర్శించగలుగుతుంది. కన్నులది వాస్తవజ్ఞానం, మనస్సుది తత్వదర్శనం. సభాపర్వకథార్థాలను ఈ 
దృష్టితో అర్థం చేసికొంటే ధర్మానికి మూడోకన్ను దైవం. ఇహపరాలు ఉభయనేత్రాలు. రాజసూయం చేసే ధర్మమూర్తిని 
విజయమూర్తిగా చేసినవి భీమార్షునుల భుజశౌర్యబలం, శ్రీకృష్ణుడి బుద్ధిబలం. అయినా వీరు ధర్మజుడికి సహాయకులే. 
నాయకుడికి అనునాయక, ఉపనాయకప్రాయులే అనే తాత్సర్యం గ్రాహ్యం. ఈ తాత్సర్యాన్ని శ్రీకృష్ణుడే వ్యాఖ్యానించి 
చెప్పాడు. 


క. “బలిమిమెయి'. బార్భురక్షా 
బలమును బవనసుతుబాహుబలమును నాని 
ర్మలనీతిబలము నీకుం 
గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా!” (సభా. 1. 163) 


పీర్రిక్ర : 47 


రక్షాకవచమైన అర్జునుడు దైవీశక్తిని ధర్మరాజుకు కవచంగా అమర్చే బలం. నరు డెక్కడుంటే అక్కడ నారాయణుడు. 
వారిద్దరు కలిసి ఎక్కడుంటే అక్కడ శ్రీవిజయం. అర్జునుడు అస్త్రశస్తాలను, దేవతలవరాలను పొందుతూ దివ్యశక్తులను 
తనలో సమీకరించుకొంటూ సాగే నిరంతరసాధకుడు. భీముడు జన్మసిద్ధంగా వచ్చిన వజ్రకాయంతో స్థిరమైన దేహబలంతో 
సిద్ధుడు. కృష్ణుడు బుద్దిబలానికి ప్రతినిధి. పై రెండింటికి పరిమితు లున్నాయి. నిర్మలనీతికి నియతి లేదు, హద్దులు లేవు. 
ఈ మూడింటిని సంగమించుకొనిన త్రేతాగ్ని ధర్మజుడు. శ్రీకృష్ణు డనే మూడోకన్ను తెరిస్తే, నీతిబలాన్ని సారిస్తే ధర్మమూర్తి 
అయిన ధర్మరాజు త్రినేత్రుడు కాగల డని ధ్వని. భీమార్జునకృష్ణులు ధర్మజుడి భౌతికసంపద కాదు. సహజమైన అక్షయసంపద. 
దిగ్విజయంవలన పొందిన సిరి అనిత్యం, కాని, ఆ సహజసంపదమాత్రం ఎవరూ అపహరించలేనిది. 


3. ప్రశంసలు : ప్రయోజనాలు 


సభాపర్వంలో నాయకుడైన ధర్మజుడు ప్రతినాయకుడైన దుర్యోధనుడి కపటోపాయంచేత వంచితుడై రాజ్యసంపదలను 
కోల్పోయి అవమానాలకు లోనై అడవుల పాలవుతాడు. అయినా ప్రతినాయక ప్రశంసలు మాత్రం అతడి నాయకత్వానికి 
గౌరవచిహ్నాలై రాజిల్లుతూ ఉంటాయి. దుర్యోధనుడు రాజసూయయాగ మహత్తాన్ని విసృతంగా - అసహనంతో నైనా - 
కీర్తించి ధర్మజుడి ఉత్తమ నాయకత్వాన్ని ఉన్మీలింపచేశాడు. ఆ వర్ణనమంతా ఒకయెత్తు; ధర్మజుడు రాజసూయాంతంలో 
అవభృథస్నాతుడై సషమ్రాట్టుగా శోభిల్లిన సన్నివేశవర్ణనం మరొక యెత్తు. 
సీ, అభిషిక్తుండయిన యయ్యమరాజసుతునకు । సాత్యకి మౌక్తికచ్చత్ర మొప్పం 

బట్టె; భిముండును బార్భుండు మణిహేమ । దండచామరయుగధారు లయిరి; 

కమలనాభుండును గవలును ద్రుపదేశ । పుత్రుండు వేర్వేజ భూమిపతుల 

మూర్గ్జాభిషిక్తుల యొక్కించుచుండిరి | దర్పంబు వెలయంగ; దాని జూచి 


ఆ. యేను మొదలుగా మహీపతు లెల్లను । దీప్తి దజింగి యుండ దివిరి మమ్ము 
నగిరి కృష్ణపాండునందన ద్రౌపదీ | సాత్యకులు6 గరంబు సంతసమున.” (సభా. 2. 119) 


భారతంలో కురుసామ్రాజ్యపట్టాభిషేకగౌరవం ధర్మజుడికి తప్ప దుర్యోధనుడి కుండ దని ఈపద్యంలోని వస్తుధ్వని. 


ఉ. “భూవిదితప్రతాపపరిభూతవిపక్షుండు సవ్యసాచి గాం 
డీవము గొన్న, భీముండు వడిన్‌ గద గొన్నం గవల్‌ కృపాణచ 
ర్మావరణాదిభాసితమహాభుజవిక్రములైన వారలన్‌ 
లావె రణంబులో మన కలంఘ్యబలాఢ్యుల నింక నోర్వంగన్‌.” (సభా. 2. 273) 


ఈ పద్యం అనుద్యూతానికి అనువుగా దుర్యోధనుడు ధృతరాష్ర్రుడితో చెప్పిన ముందుమాట! ఏమైనా - ప్రతినాయకుడి 
అంతరంగంలోని అసలైన మాట! అంతేకాదు కురుక్షేత్రయుద్దంలో కాబోయే నిజమైన మాట! 


కథలో ప్రతినాయకుడిచేత నాయకవర్గాన్ని ప్రశంసింపచేసే వాక్యాలు స్థాయిభావపోషకాలై రాణించటం కథాశిల్పరహస్యం. 
ఇటువంటివి మరెన్నో! 
సహానుభూతి : సానుభూతి 


కావ్యంలోని పాత్రలు వారి వారి స్వభావాలనుబట్టి సహృదయులలో మూడు రకాలైన అనుభవాలను కలిగిస్తూ 
ఉంటారు. వాటిని ఈ విధంగా వివేచించవచ్చును. 1.ఆదర్శపాత్రలలో కాని, ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగిన పాత్రలలో కాని, 
ధర్మబద్ధమైన ఎ కావ్యంలోనైనా ఉత్కటభావస్థితి ప్రదర్శించే పాత్రలలో కాని సహృదయులు తాదాత్మా్యాన్ని పొంది, 


పీరిక : 48 


సాధారణీకరణంవలన వారి భావాలే తమ భావాలుగా చర్వణంచేసి రసానందాన్ని అనుభవిస్తారు. దీనిని సహానుభూతి 
అంటారు. 2.ఉదాత్తగుణసమన్వితులై కూడా ఏదో ఒక లోపంవలన కాని, బలమైన విధివలనగాని, అపజయానికి- 
ఒక్కొకసారి మరణానికి - గురిఅయ్యే పాత్రలు పఠితలనుండి తమపట్ల సానుభూతిని సాధించుకొంటారు. పాశ్చాత్య 
రూపకాలలో విషాదాంత పాత్రల స్వరూపం కూడా ఇటువంటిదే. 3.అధర్మబద్ధమైన ప్రవృత్తి కలిగిన దుష్టపాత్రల ప్రవృత్తులు 
పఠితలలో సహానుభూతిని గాని, సానుభూతిని గాని కలిగించకపోగా ప్రతికూలస్పందనను కలిగిస్తాయి. ఆ ప్రతికూలస్పందనలు 
ఉదాత్తపాత్రలపట్ల కలిగే సహానుభూతి, సానుభూతులకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రసానుభవసూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని 
సభాపర్వ కథార్థాలు కలిగించే అనుభవాలను విశ్లేషించుకొంటే అవి అంత ఆసక్తిదాయకంగా ఎందుకు ఉన్నాయో తేటపడుతుంది. 


ప్రథమాశ్యాసంలో సహానుభూతి : ద్వితీయాశ్వాసంలో సానుభూతి 


ధర్మజుడు పాండురాజుహితం కోరి, రాజుల ప్రజల బాగునుకోరి రాజసూయం నిర్వహించటంలో ధర్మబద్ధమైన 
యుద్దవీరాన్ని సహానుభూతిగా సహృదయుడు సభాపర్వ ప్రథమాశ్వాసంలో పొందుతాడు. జరాసంధవధలో జరాసంధుడు 
ప్రతినాయకప్రాయుడు. మూర్చాభిషిక్తులను భైరవపూజలో బలిచేసే క్రూరకర్మ అతడిలో గల దోషం. దానివలన అతడు 
అపారబలపరాక్రమాలు కలిగి ఉన్నా పఠితకు సహానుభూతిని గాని, సానుభూతిని గాని కలిగించలేకపోయాడు. పైపెచ్చు 
పఠితల ప్రతికూలస్పందనకు గురిఅయ్యాడు. అట్లా కావటానికి శ్రీకృష్ణుడి అధిక్షేపణలు ఎంతగానో తోడ్పడతాయి. జరాసంధవధ 
చేసిన భీమాదుల కృత్యాలు ధర్మసమ్మతాలు కావటంచేత పఠితలు వారితో సహానుభూతి పొందుతారు. 


వీరరసం ధర్మమూలం. ధర్మార్థకామాలను ధర్మబద్ధంగా సాధించే ఉత్కటోత్సాహమే వీరం. “తతో రకామయో 
ర్ధర్మ మూలకత్వాత్‌ ధర్మప్రధానో వీరః” అని అభినవగుప్తపాదులు. కాబట్టి ధర్మవిరుద్దమైన ఉత్సాహం వీరానికి స్థాయి 
కాలేదు. అది వీరరసంగా సహృదయులచేత సహానుభూతితో అనుభవించబడలేదు. 


సభాపర్వ ప్రథమాశ్వాసంలో ధర్మజుడి రాజసూయ ప్రయత్నమంతా ధర్మప్రధానం కావటంచేత వీరరసానుభ వాన్ని 
సాంద్రంగా సహృదయుల కందిస్తుంది. ఇక ద్వితీయాశ్వాసంలో ధర్మజునిప్రవర్తనం మాయాద్యూతఘట్టంలో సహృదయుల 
సహానుభూతిని కోల్పోయి. సానుభూతినిమాత్రం పొందే స్థితికి రావటం అనుభవసత్యం. 


ధర్మరాజు తెలిసి తెలిసి కపటద్యూతంలో పాల్గొని వంచనకు గురిఅయి తన సంపదనంతా ఓడిపోవటం చదువుతూ 
ఉంటే ఆ పాత్రలో మనకు తాదాత్మ్యం కలుగదు. అట్లని ప్రతికూలస్పందనకూడా కలుగదు. అంతటి నిర్మలచరిత్రుడు 
ద్యూతవ్యసనం అనే బలహీనతకు లొంగి, 'బలవద్ద్యూతార్థముగా. బిలువంబడి మగుడ నగునె?' అనే ధర్మాన్ని చూపిస్తూ 
తనచర్యను బలపరచుకొంటూ అనుద్యూతంలోకూడా ఓడిపోవటాన్ని పఠిత ఆదర్శవర్తనగా గ్రహించడు. భీము డన్నట్టుగా 
అతడి చేతులు కాల్చదగిన వని ప్రతికూలస్పందన పొందడు. అర్జును డన్నట్లుగా ఉత్తవుక్షత్రియ సంప్రదాయాన్ని 
నిలుపుతున్నాడని ధర్మరాజును మెచ్చుకొనలేడు. కాని, “విధినియుక్తుండయి” (2.157) “విధినియోగంబు నతిక్రమించలేక” 
ధర్మరాజు జూదానికి దిగవలసి వచ్చిందనీ, తత్ఫలాన్ని అనుభవించవలసి వచ్చిందనీ జాలి పొంది అతని పట్ల సానుభూతిని 
ప్రకటిస్తాడు. కాబట్టి అడవులకు పోతున్నా పాండవులు పాఠకుల సహానుభూతిని పొందరు. సానుభూతిని పొందుతారు. 
పాఠకులు విషాదపాత్రల స్వభావాన్ని వారిలో దర్శించగలుగుతారు. ఈ విధంగా- సహృదయులు కథార్ణాలలో సహానుభూతిని, 
సానుభూతిని పొందే రెండుమార్గాలకు సభాపర్వపూర్యోత్తరార్థాలు రంగస్థలాలైన వన్నమాట! 


సభాపర్వంలో ధీరోద్ధతులైన జరాసంధ, శిశుపాల, దుర్యోధనుల అధర్మబద్ధమైన అర్థప్రవృత్తులు ధర్మజాదుల 
ధర్మవీరప్రవృత్తుల కు వ్యతిరేకవైఖరితో పోషకంగా నిలవటం గమనార్హం. జరానంధ శిశుపాల దుర్యోధనులు 
అర్థపురుషార్థసాధకులు, అందువలన ఉద్ధతులు. వారి నాశ్రయించుకొని ఉన్న రసం రౌద్రం. క్రోధం దానికి స్థాయిభావం. 
“శత్రుకృతాపచారేణ మనః ప్రజ్వలనం క్రోధః అని ప్రతాపరుద్రయశోభూషణం. ఇది జరాసంధుడియందుకంటె శిశుపాలుడిలో, 
అంతకంటె దుర్యోధనుడిలో పరిపూర్ణతను సాధించింది. కారణం- మొదటిరెండూ ఉపకథలు, మూడవది ప్రధానకథ 
కావటమే. 


పీర్రిక్ర : 49 


అర్థ కామాలను ధర్మంతో ముడిపెట్టినవాడు ధర్మజుడు. అర్జకామాలనుండి ధర్మాన్ని దూరం చేసినవాడు దుర్యోధనుడు. 
త్రివర్గాలను సేవించేవిధం భారతంలోనే ఇట్లా చెప్పబడి ఉన్నది. 


సి “ధర్మకామంబులు దజుగంగ నర్భార్థి। యగువా(డు పతితుండౌ, నర్థసేవ 
నర్ధార్థముగ6 జేయునతం డుగ్రవనములో । గోరక్ష సేయు నక్కుమతింబోలు, 
నర్ధ్థధర్మములకు హానిగాం గామార్థి । యగు నాతం డల్పజలాశయమున 
జలచరం బెట్టు లజ్జలములతో. జెడు । నట్లు కామంబుతో హాని బొందు 


ఆ. నర్జధర్మములు మహాబ్దిమేఘము లట్టు | లుభయమును పరస్పరోదయమ్ము 
లిట్లుగాం ద్రివర్గ మెజింగి సామ్యమున సే । వించువాండు సర్వవిత్తముండు”. (అరణ్య. 1. 245) 


దీనినిబట్టి గమనిస్తే దుర్యోధనుడు - ధర్మకామాలను కాదని అర్థాన్ని కోరేవాడు కాబట్టి-పతితుడు. అసూయాగ్రస్తుడై 
పాండవధనాన్ని మాయోపాయంతో అపహరించబూనిన అతడిపట్ట, అతడికి సహకారులుగా వర్తించినవారిపట్ల పరితల 
సానుభూతి ఉండకపోగా ప్రతికూలస్సందన బలంగా ఉంటుంది. వారిని దుష్టపాత్రలుగా భావించి గర్హిస్తారు. సభాసదులు 
ధృతరాష్రుడినీ, అతని పుత్రులనూ గర్హించినట్ట్లు నన్నయ అనేకసార్లు వర్ణించడం కథార్ధాలలో సహృదయ ప్రతికూలస్పందనలకు 
అనుస్పందనలను అనుసంధించటానికే. అందువలన కపటద్యూతంలో ఓడినా, ధర్మజుడు సానుభూతితో తన బె దాత్త్యాన్నీ, 
బెన్నత్యాన్నీ నిలువబెట్టుకొని, భావికథలో పరితల సహానుభూతిని పొందటానికి వీలుకలిగించుకొన్నాడు. 


అధర్మమూలమైన రౌద్రం దుర్యోధనాదులదైతే, ధర్మబద్ధమైన రౌద్రం భీముడిది, అతడి భీషణ ప్రతిజ్ఞలన్నీ సహృదయుల 
సహానుభూతిని పొందగలగటం విశేషం. పఠితలకు ధర్మజుడిపై సానుభూతి, భీముడిపట్ల సహానుభూతి. విదురవికర్ణుల 
ధర్మసంభాషణలవలె ఆదర్శాలుగా ఉండక పోవచ్చును. కాని, భీముడి ప్రతిజ్ఞలు అధర్మానికి ప్రతిగా తీవ్రంగా స్పందిస్తున్న 
ధర్మచైతన్యంగా పరితలు భావిస్తారు. అక్కడక్కడ శ్రుతిమించి ధర్మజుడిని నిందించినా సహిస్తారు. అర్జునుడి హితబోధతో 
అతడు తన స్వల్పదోషాలను సరిదిద్దుకొనే సత్పురుష ప్రవృత్తిని ప్రకటించటంచేత భీముడు పాండవపాత్రలందరిలో 
ప్రశంసాపాత్రుడౌతాడు. అతడి ప్రతిజ్ఞలకు మారుగా దుర్యోధనాదులలో, చివరకు దుర్యోధనుడిని అంతగా బుజాన వేసికొని 
మోసే కర్ణుడుకూడ, మారుపల్కలేకపోవటం, ధర్మబద్ధమైన రౌద్రరసస్థితిని తెలుపుతున్నది. ధర్మజుడు భీముడిని ప్రతిజ్ఞలు 
చేయకుండా వారించకపోవటం గమనార్హం. ధర్మజుడి మనసే భీముడుగా పలుకుతున్నట్టు పఠితలు భావిస్తారు. అందువలననే 
ధర్మజధర్మ ప్రవృత్తికి పోషకంగా నిలిచింది భీముడి రౌద్రోద్రేకం! 


మొత్తంమీద ధర్మజుడిది స్థిరమైన ధర్మవీరం. ప్రథమాశ్వాసంలో భీమాదుల దిగ్విజయ యుద్ధవీరంతో పరిపుష్టమై 
రాజసూయ నిర్వహణంలో అది ద్విగుణీకృతమైనది. రెండవ ఆశ్వానంలో ప్రతినాయక రౌద్రంచేత ధిక్కరించబడి 
మందీకరించబడినదైనా ధర్మజు ధర్మవీరం భీముడి రౌద్రంచేత, అర్జునుడి వీరంచేత, ద్రౌపది ధర్మవీర ప్రవర్తనచేత, శ్రీకృష్ణుడి 
మహత్త్వంచేత మాన్యతను పొంది సహృదయుల రసానుభూతిని చూరగొన్నది. ధర్మబద్ధమైన రౌద్రం ప్రక్కనే ధర్మవిరహితమైన 
రౌద్రం ఆభాసగా అనుభూతి కందుతుంది. అట్టి విశిష్టరసచిత్రం కపటద్యూతసభలో ప్రత్యక్షమౌతుంది. అందుకే సభాపర్వం 
అంటే వీరకావ్యరసవైవిధ్య వర్ణచిత్రంగా పండితుల నాకర్షించేది. 


క. “పర్వి సభాప్రభృతిగ నవ 
పర్వములను విస్తరిల్లి పండితచేతో 
నిర్వృతి. జేయుచు రెండవ 
పర్వమునా రమ్య మగు సభాపర్వ మిలన్‌”. (ఆది. 1.38) 


పీఠిక : 50 
“ఎటు(గం జెప్పుము దీని నీ వెజు(గుదేని' 


తెలుగువారి నోట ఈ తేటగీతి పాదం ఒక పొడుపు కథ తోక ప్రశ్నగా ఎప్పటికీ తురంగలిస్తూ ఉంటుంది. ఇది 
ద్రౌపది ప్రాతికామికి వేసిన ప్రశ్న. తిరిగి ప్రాతికామి ధర్మరాజుకు వేసిన ప్రశ్న. మరల కురుసభలో ఆసాధ్వి అందరినీ అడిగిన 
ప్రశ్న. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చినవారు లేరు. ఒకరిద్దరు ఇచ్చినా వాటిని పట్టించుకొన్న నాథుడు లేడు. ధర్మజుడు 
కిమ్మన లేదు. ధర్మమర్మం జనంమధ్యలోనే నిద్రపోయింది. ద్రౌపదికి జరుగవలసిన అవమానం జరిగిపోయింది. అసలుసంగతి 
వ్యాసుడైనా చెప్పినట్టు స్పష్టంగా తెలియదు. నన్నయ వ్యాసుడివలె వాచ్యం చేసేవాడు కాడు. మూలాన్ని ఒరపిడి పెట్టి 
తన కథామూల్యాన్ని మెరుగుపెట్టుతాడు. ఒక్కమాటలో మూటెడు కథార్ణాలను గుబాళింప చేస్తాడు. అందువలన 
అసలువిషయం అంత తేలికగా బైటపడదు. | 


ఈ కథాఘట్టాన్ని చదువుతుంటే పఠితల ముందు ఎన్నో ప్రశ్నలు తలలెత్తుతాయి. వాటికి నన్నయ వాచ్యంగా 
సమాధానం చెప్పడు. సారమతులై లోనారసి చూడండి అంటాడు. అటువంటివాటిని కొన్నింటిని గమనిద్దాం. 


1. కపటద్యూతవ్యూహాన్ని భీష్ముడు ఎందుకు వారించలేదు? 


సమాధానం : భీష్ముడు దాశరాజుఎదుట సత్యవతికి పుట్టిన సంతానమే తనకు రాజుగా ఉంటాడనీ, తాను అతడి 
నియుక్తుడుగా ఉంటాననీ శపథం చేశాడు. అందువలన ధృతరాష్ట్రుడికి అతడు యావజ్జీవ నియోజ్యుడు. అది కారణంగా 
ధృతరాష్ట్రుడు రాజుగా తీసికొన్న నిర్ణయాన్ని కాదని తిరస్కరించలేడు. సలహా అడిగితే చెప్పగలడు అంతే. భీష్ముడి శపథమే 
అతడి మాటను చేతను కదలకుండా బంధించింది. అందువలన రాజాజ్ఞకు విరుద్ధంగా ఒక్కమాట కూడా ఈ ఘట్టంలో 
భీష్ముడు పలుకడు. 


2. విదురుడు పాండవులను హస్తినాపురానికి తెచ్చాడు. అడుగడుగునా ధర్మాన్ని ప్రబోధిస్తూ, అధర్మాన్ని వారిస్తూ ఉండి 
కూడా ఎమీ చేయలేని స్థితిలో ఎందుకు ఉండిపోయాడు? 


సమాధానం : విదురుడు మహామంత్రి స్థానీయుడు. రాజుకు హితవు చెప్పగలడు కాని, అతడిని బలవంతం చేయలేడు. 
అతడు తనమాట విననప్పటికీ చెవులలో జోరీగవలె హోరుపెట్టి చెప్పగలడు. కాని, అతడి పక్షాన తాను మాట్లాడ లేడు. 
రాజు నిర్లిప్తుడై తన మాటను పట్టించుకొనకపోయినా రాజుహితాన్ని కోరి రాజకుటుంబ సభ్యులకు, సభికులకు, ప్రజలకు 
తన మాటగా చెప్పగలడే కాని రాజుగా పలకలేడు. తనమాట కాదని రాజు తనను ఆజ్ఞాపిస్తే అతడు ఆ పని తప్పక 
చేయకతప్పదు. అట్లని దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తే ఆచరించ నవసరం లేదు. దుర్యోధనుడు ఎన్ని నిందించినా తాను కటకట 
పడగలడు. తిరిగి నాలుగుమాట లనగలడు కాని, రాజు తనను నిందిస్తే, పాండవపక్షపాతి వని తూలనాడితే హస్తినాపురిని 
వదలిపోవలిసిందే. ఇతిహాసమైన మహాభారతంలో కురుసభలో మిత్రుడివలె (మిత్రసమ్మితంగా) హితం బోధించే ధార్మికమూర్తి 
విదురుడు. అతడి మాటను పాటించనివారు వారి పాపాన వారే పోతారు. 


3. పాచికలాడి పాండవ సంపదలను అవలీలగా హరిస్తానని అంత ధీమాగా శకుని ప్రకటించటంలో గల రహస్య మేమై 
ఉంటుంది? 


సమాధానం : పాండవులను పరాక్రమంతో దుర్యోధనుడు జయించలేడు కాబట్టి కపటోపాయంతో రాజ్యసంపదను అపహరించటం 
తప్ప మరొక మార్గం లేదు. ధర్మరాజులో జూదమాడే వ్యసనం చంద్రుడిలోని మచ్చ వలె నిలిచి ఉన్నది. అయితే అది 
అధర్మం కాదు. క్షత్రియులు వ్యసనపరులై వేటనూ, జూదాన్నీ అప్పుడప్పుడూ ఆడుతూ ఉంటారు. సుహృద్వ్యూతం దేవతలాడే 
ఆట అని ఒక ప్రతీతి ఉన్నది. ధర్మంగా జూదమాడితే యజ్ఞంచేసిన పుణ్య మనే భావం కూడా ప్రచారంలో ఉన్నది. పైపెచ్చు 
ఎవరైనా సుహృద్యూూతానికి పిలిస్తే జూదరి రాననటం ఆ ఆటగాళ్ళు పాటించే మర్యాద కాదు. ధర్మజుడు మర్యాదను 
పాటించే ధార్మికుడు. హాస్యానికికూడా అబద్దమాడడు. అధిక్షేపంలోకూడా అన్యాయం చేయడు. అందువలన దుర్యోధనుడు 


పీర్రిక్ర : 51 


ధర్మరాజును సుహృద్య్యూతానికి పిలిచి కపటద్యూతం మొదలుపెట్టినా - ముగ్గులోకి దిగిన తర్వాత మొగం తప్పుకోలేడు. 
లోకంలో జూదగాళ్ళ స్వభావం విచిత్రమైనది. పందెం ఓడిన కొద్దీ వారికి పంతం పెరుగుతూ ఉంటుంది. ఒడలు 
తెలియకుండా పందెములు కాస్తారు. చివరకు ఉన్నదంతా పణంగా పెట్టుతారు. చివరకు భార్యలనుకూడా ఒడ్డి ఓడిపోతారు. 
తనను తాను పణంగా పెట్టి ఓడిపోవటంతో ఆట ముగుస్తుంది. సాటి జూదగాళ్ళు ఓడిపోయినవాడినీ వాడి భార్యనూ 
వస్త్రహీనులను చేయటం, నిష్ణురాలాడటం, పీడించటం, బాధించడం, దాసీ పనులు చేయించుకోవటం మొదలైన 
దుశ్చేష్టలతో అవమానాల పాలుచేస్తారు. అయినా ఓడినవారు కిమ్మనక చూస్తూ కూర్చుండవలసిందే. ఇవన్నీ ద్యూతలోకంలో 
సర్వసామాన్యాలే. ఇటువంటి వివరాలు బుగ్వేదంలోని అక్షసూక్తంలో వివరించబడి ఉన్నాయి. (బుగ్వేదం. మం10, అ ౩, 
సూ. 32-33). శకుని కపటద్యూతపరుడు. అతని ద్యూతలోకంలో ఇదంతా ఆక్రీడకు సంబంధించిన సంస్కృతి. కపటం 
తెలియని ధర్మరాజుయొక్క జూదవ్యసనాన్ని, అతని ధార్మికవర్తనాన్నీ గుర్తించి కొల్లగొట్టాలని వ్యూహం పన్నాడు. ధర్మరాజును 
పిలిస్తే అతడు రాక తప్పదు. వస్తే ఆడక తప్పదు. ఆడితే ఓడక తప్పదు. ఓడితే పైనచెప్పిన జూదరుల మర్యాదలతో అతడిని 
అతని భార్యను తమ్ములను అవమానించటానికి అవకాశం దొరుకుతుంది. వస్త్రాపహరణం ఓడినవారికి గెలిచినవారు చేసే 
ద్యూతావమానక్రీడ. అందువలననే పాండవుల వస్త్రాలను, ద్రౌపది వస్తాలను అపహరించుమని దుర్యోధనుడు దుశ్శాననుడిని 
ఆజ్ఞాపించాడు. ఆ ద్యూతావమాన క్రీడలలో వస్త్రాపహరణం ఉత్కృష్టదశగా నిలిచింది. దీన్ని గమనిస్తే శకునివ్యూహం సందు 
లేనిది. తిరుగు లేనిది. 


4. “మున్ను తన్నోడి ఆపై న న్నోడెనా? నన్ను మున్నోడి విభుడు ఆ మీద త న్నోడెనా? - ఈ ప్రశ్నలో ఉన్న కిటుకు 
ఏమిటి? మెలిక ఎమిటి? 


సమాధానం : శకునితో జూదమాడుతూ ధర్మరాజు క్రమంగా తన తమ్ములనూ చివరకు తననూ పణాలుగా పెట్టి 
ఓడిపోయాడు. నన్నయరచనలో ధర్మరాజు తమ్ముల నోడినల్లే తానూ ఓడినట్లు చెప్పబడి ఉన్నది. వ్యాసు డీ ఘట్టంలో - 
జూదమాడుతున్నప్పుడు జూదరులు ఆటలో ఒక్కొక్క పందెం వేసేటప్పుడు ఏయే మాటలంటూ ఆడారో వాటిని ఆయా 
సందర్భాలలో వివరంగా చెప్పాడు. అందులో ధర్మజుడు తమ్ములలో ఒక్కొకడిని పణంగా పెట్టి ఓడినప్పుడు - “ఇతడిని 
పణంగా పెట్టి ఆడుతున్నాను' అని అనేవాడు శకుని పందెం వేసి “నీవు దీనిని ఓడావు' అని పలికేవాడు. అయితే ధర్మజుడు 
తనను తాను పణంగా పెట్టుకొన్నపుడు మాత్రం మాట మార్చి ఇట్లా అన్నాడు. 


శ్లో “అహం విశిష్టః సర్వేషాం భ్రాత్యణాం దయిత స్తథా 
కుర్యామస్తే జితాః కర్మ స్వయ మాత్మన్యుపప్లవే.” (సం. సభా. 58. 27) 


నా సోదరులలో నేను విశిష్టుడను, సోదరులకు ప్రీతిపాత్రుడను. జయించబడితే జితదాసుడి వలె స్వయంగా పనిచేస్తా 
నన్నాడు. కాని, నన్ను నేను పణంగా ఒడ్డి ఆడుతున్నానని మామూలుగా చెప్పలేదు. శకుని మాత్రం ధర్మజుడు తనను తాను 
పణంగా పెట్టి ఓడినట్లే ప్రకటించాడు. కాని, ధర్మజుడు తాను పణంగా ఓడలేదని, ఓడితే దాసుడిగా ఉండటానికి 
అంగీకరించాడనీ తలంచి ఉండవచ్చును. శకుని ఈ భేదాన్ని గుర్తించకుండా వ్యవహరించాడు. ఏమైనా ధర్మజుడియందు 
దాసత్వం మాత్రం ఏర్పడింది. దానిచేత యజమాని ఏమి చెపితే అది చేయటం అతడి ధర్మమైపోయింది. శకుని మాట 
దుర్యోధనుడి మాటే కాబట్టి వారిద్దరిమాట కాదన లేని స్థితి ఏర్పడింది. భీమాదుల కట్టి స్థితి లేదు. అందువలన వారు 
శపథాలు చేశారు. 


శకుని ధర్మరాజును ఆ సమయంలో న! బేల ని న్నొడ్డి తధిప! నీకు నొండుధనము గలదు, మజచి తెట్టు? 
కమలాక్షి పాంచాలకన్య నీకు ధనము కాదె” అని అన్నాడు. ఆమాట విని ఆటమీది ఆసక్తితో తన భార్యను పణంగా పెట్టి 
ఒడ్డి ఓటుపడ్డాడు. అంతటితో పణం పెట్టే ధనం ధర్మరాజుదగ్గర లేకపోవటంచేత ఆట ఆగవలసి వచ్చింది. తల వంచుకొని 
ఖిన్నుడై ధర్మరాజు కూర్చున్నాడు. ఇది నన్నయ చెప్పిన తీరు. 


వ్యాసు డిచ్చిన వైనం ఇంతకంటె వివరంగా ఉన్నది. 


పీఠిక : 52 


శకుని రువాచ - ఏత త్పాపిష్ట మకరోత్‌ యదాత్మానం పరాజితః 

శిష్ట సతి ధనే రాజన్‌ పాప ఆత్మపరాజయః ॥ 

వైశంపాయన ఉవాచ - ఏవ ముక్త్వా మతాక్షస్తాన్‌ గ్గహే సర్వానవస్థితాన్‌ 
క 


పరాజయ ల్లోకవీరా నాక్షేపేణ పృథక్‌ పృథక్‌ ॥ 


శకుని రువాచ - అస్తి వై తే ప్రియా దేవీ గ్రహ ఎకోం పరాజితః 
పణస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్ణయ ॥ (సం. సభా. 58. 29-31) 


శకుని ధర్మరాజుతో “నీ సొమ్ము మిగిలి ఉండగా నిన్ను నీ వోడటం పాపిష్టి కర్మ. అట్లా చేయటం పాపహేతువు, అని 
పలుకుతూ పాండవులందరూ పరాజితు లైనా రని సభలో ప్రకటించాడు. ఆ తరువాత ధర్మరాజు ఓడని ధనం మరొకటి 
ఉన్నదనీ, అది పాంచాలి అనీ పేర్కొన్నాడు. ప్రియురాలైన కృష్ణను పణంగా పెట్టుమని ధర్మరాజును ప్రేరేపించాడు. ద్రౌపదీ 
పణానికి ధర్మజుడి దాస్యవిముక్తి ప్రతిపణంగా ప్రతిపాదించాడు. ఆమాటలు కొసమెరుపు ఆశలు కలిగించగా ధర్మజుడు 
శకుని సూచన నంగీకరించి ద్రౌపదిని పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. 


వ్యాసుడు చెప్పిన సంభాషణ వివరాలు కొన్ని విశేషాలను బయట పెట్టుతున్నాయి. (1) ధర్మజుడు తన్ను తా నోడి 
దాసుడైనాడు. (2) దాసుడి సామ్ము రెండు రకాలు. దాసుడు కాకపూర్వం సంపాదించుకొన్న ధనం. దాసుడైన తరువాత 
సంపాదించే ధనం. ధర్మరాజుకు ద్రౌపది ఇందులో మొదటిరకం ధనమే అవుతుంది. దానిని తానోడకపూర్వం పణంగా 
పెట్టినట్టెతే ఆమె యజమాని సొత్తు అయి ఉండేది. అట్లా చేయటం ధర్మరాజు అభిమతం కాదని అతడి చర్య స్పష్టం 
చేస్తున్నది. తమ్ములను ఓడి భార్యను ఓడక తనను తానే ఓడిన ధర్మరాజు ఉచితజ్ఞాడు. ధర్మపత్ని గౌరవప్రతిష్టలను 
కాపాడటానికి యత్నించిన ధర్మజ్ఞుడు. అందుకే ద్రౌపది నిండుసభలో తన భర్త ధర్మస్వరూపుడని కీర్తిస్తుంది. (3) 
ధర్మరాజుచర్యలోని ఈ మెళకువను శకుని పసికట్టాడు. ధర్మజుడితో పాటు ద్రౌపదిని కూడా దాసిని చేయాలని అతడి 
పన్నాగం. అందువలన ద్రౌపదిని పణంగా పెట్టుమని ధర్మజుడిని (పేరేపించాడు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏర్పడింది. 
ధర్మజుడు సహదేవనకులార్శునభీములను ఒడ్డి ఓడిపోవటంతో వారికి ద్రౌపదిమీది అధికారం పోయింది. పెద్దవాడైన 
ధర్మజుడియందు అది నిలిచి ఉన్నది. అతడు ఆమెను ఓడకుండా తనను ఒడ్డి ఓడిపోవటంతో ద్రౌపది స్వతంత్రురాలుగా 
మిగిలిపోయింది. ఆమె ధర్మరాజు దాసుడు కాకపూర్వం సంపాదించుకొన్న ధనం వంటిది కాబట్టి దాసుడైన ధర్మరా జాయొక్క 
యజమానికి- అంటే- దుర్యోధనుడికి ఆమె అధీనురాలు, లేదా, దాసి కాజాలదు. ఈ ధర్మసూక్ష్మాన్ని కపటోపాయంతో 
భేదించాలని శకుని పూనుకొన్నాడు. (4) శకునిమాట దాసుడైన ధర్మజుడికి దాటరాని గీత. అందువలన అతడి ఆజ్ఞ ప్రకారం 
ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు. అందులోనూ భీమాదులను ఓడినట్లు ఓడాడు. తాను ఓడినట్లు ఓడ లేదు. ఆమె 
దాసి కాదు. వాక్స్వాతంత్ర్యం ఉన్నది. సభలో ప్రశ్నించవచ్చును. పరుషంగా మాట్లాడవచ్చును. ఆమె నెవ్వరు కాదనటానికి 
వీలు లేదు. కాని ధర్మజుడికి ఆ వెసులుబాటు లేదు. (5) శకుని ఆడిన జూదమంతా ఒకయెత్తు; ధర్మరాజుకు చివరియెత్తును 
(పందెం వేసే అవకాశాన్ని) కలిగింపచేయటానికి వేసిన మలియెత్తు ఒక్కటీ ఒక్కయెత్తు, అందులో ఒక మడతపేచీ ఉన్నది. 
భార్యను పణంగా పెట్టమని సూచిస్తే నలమహారాజువలె ధర్మజుడు కూడ తిరస్కరించవచ్చును. అప్పుడు శకుని చేయగలిగిం 
దేమి లేదు. అందుకే భార్యను పణంగా పెట్టి ధర్మజుడుఓడాడని విన్నప్పుడు ద్రౌపది ఆశ్చర్యపోయింది. “ఏ యుగంబునందు 
నెట్టి దుష్కితవుండు, భార్య నొడ్డి యోటువడిన భర్త గలడె? ఇది వినంగం గడు నపూర్వం బయ! ఇట్లు చేయునొక్కొ 
ఇందుకులుడు?”' అని తల్లడిల్లిపోయింది. ధర్మజు డంతపని అంత తేలికగా చేయ డని శకునికి తెలుసు. అందుకే - 
ద్రౌపదిపణానికి ధర్మజుని దాస్యవిముక్తి ప్రతిపణంగా పలికాడు. ఈ యెత్తులో ఉభయపక్షాలవారికీ ద్విగుణీకృత లాభం 
ఉన్నది. ఎట్టాగంటే - ధర్మజుడు గెలిస్తే ద్రౌపది అతడికి దక్కుతుంది, దాసత్వం పోతుంది. శకుని గెలిస్తే ధర్మజుడు మరల 
దాసుడుగా మిగులుతాడు. ద్రౌపది దాసురా లౌతుంది. ద్రౌపది పణంగా పెట్టబడాలంటే ధర్మజుడు దాసుడుగా మొదట 
విముక్తుడు కావాలి. ఆ వెసలుబాటుకోసం శకుని ఆ ప్రతిపణం పెట్టాడు. ఆ పందెం కాయటానికి అనువుగా అతడిని 
దాసత్వంనుండి విముక్తుడయ్యే అవకాశాన్ని ధర్మపరంగా కలిగించాడు. ఆ దాస్యవిముక్తి ద్రౌపదిని పణంపెట్టినప్పుడే 


పీఠిక: 53 


వర్తిస్తుంది. అందులో గెలిస్తేనే సిద్ధిస్తుంది. అది అసాధారణమైన అవకాశం. దానిని ధర్మజుడు వినియోగించుకొనటానికి 
ముందుకు వచ్చి ఉచ్చులో పడతా డని శకుని వ్యూహం. అనుకొన్నట్లే జరిగింది. (6) ధర్మజుడు ఒకసారి ఓడి దాసుడైన 
తరువాత, యజమాని ఆజ్ఞకు కట్టుబడి ఉండవలసిందే. శకుని సూచనను కాదనే హక్కు ఆయనకు లేదు. అందువలన 
భార్యను పణంగా పెట్టాడు. అదృష్టం కలిసి వస్తే తానూ తన భార్యా ఇద్దరూ బయటపడవచ్చు ననుకొన్నాడు. ఉన్నంతలో 
అంతకంటె గత్యంతరం లేదు. (7) ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మజుడు ద్రౌపదిని పరిపూర్ణమైన అంగీకారంతోనే 
పణంగా పెట్టాడా? యజమాని బలవంతాన పెట్టాడా? మరేదైనా వ్యూహంలో భాగంగా పెట్టాడా? అన్నది. ఆయనకు ఇష్టం 
లేదని ముందే స్పష్టం. శకుని సూచనపై చేసినదనీ, బలవంతుడైన యజమాని ఆజ్ఞను పాటిస్తున్న ధర్మంగా చేసినదని 
సుస్పష్టం. దానివలన ధర్మరాజు నిర్ణయం ప్రకారం కూడా ద్రౌపది ధర్మవిజిత కాదు; బలవద్ధర్మ విజిత. (8) బలవద్ధర్మవిజిత 
భర్త సంకల్పపూర్వకంగా ఒడ్డినప్పుడు విజితురాలైన వనితతో తుల్యురాలౌతుందా? అన్నది ధర్మ మీమాంస. ఆప్రశ్న ఎవరు 
అడగాలి? ఆపద్ధర్మాన్ని అంగీకరించి పణంగా పెట్టి ఓడిపోయిన ధర్మరాజు అడగలేడు. అసలు ప్రశ్నించటమే దాసధర్మం 
కాకపోవచ్చును. భీమాదులకు అడిగే అవకాశం లేకుండా ధర్మరాజే చేశాడు. అందుకే అతడి చేతులు కాలుస్తానని భీము 
డొకసారి మండిపడ్డాడు. ఇక అడుగ గలిగింది - అడుగవచ్చునా అని అనుమతిని ముందుగా ధర్మజుడిని వ్యంగ్యంగా 
అడగగలిగింది ద్రౌపది మాత్రమే. బలవంతంమీద పణం పెట్టుతున్నానని ధర్మజుడు చెప్పకచేసిన దోషమని వాదించే 
అవకాశం ఉన్నది. అంతకంటె గత్యంతరం లేక అట్లా వర్తించాడు కాని, తత్త్వతః అది మనిషిని ఇరకాటంలో పెట్టి ఇబ్బందిగా 
పెట్టించిన పణమని సభికులు గ్రహించారు. దానిని సభలో చెప్పి, వాదించినా బలంగా నిలబడుతుందని నమ్మకం లేదు. 
శకుని అందుకే పొల్లు మాట మాట్లాడలేదు. ధర్మరాజు అందుకే కాబోలు, లేదా మరెందుకో, అసలు మాట్లాడలేదు. 


5. ద్రౌపది నిండుకొలువులో అడిగిన ప్రశ్నకు సభాసదు లెవ్వరూ ఎందుకు మారుపలుక లేదు? భీష్ము డా ధర్మసూక్ష్మం 
ధర్మజుడికే తెలుసు నని ఎందుకు అన్నాడు? 


సమాధానం : ప్రాతికామి నిండుకొలువులో ధర్మరాజును ద్రౌపది వేసిన ప్రశ్ననే అడిగినప్పుడు అతడు మాట్లాడలేదు. దానికి 
కారణం ధర్మరాజు 'దురోదర పరాజయ దుఃఖిత చేతస్కు(డు' కావటంగా నన్నయ పేర్నొన్నాడు. అప్పుడు దుర్యోధనుడు 
ప్రాతికామితో ఇట్లా అన్నాడు. 


క. “సందిగ్ద మయినయర్థము । నిందజసన్నిధిన యడిగి; తింద జెజుంగన్‌ 
సుందరి. బాంచాలేంద్రసు । తం దోడ్కొని రమ్ము పొమ్ము తడయకి ..... అని, (సభా. 2.211) 


ఇందులో దుర్యోధనుడు ఆటప్రశ్నకు సమాధానం ఇతమిత్ళంగా చెప్పకుండా, సందిగ్ధమని చెప్పటం విశేషం. ప్రాతికామి 
ద్రౌపదివద్దకు వెళ్ళి “దేవీ! నీ యడిగిన యర్థంబు నిర్ణయించువారయి సభ్యులు నిన్ను రాంబనిచిరి అని ఆమెను సభకు 
రమ్మని నిర్దేశించాడు. ఆమె దుర్యోధనుడి దుశ్చేష్టితానికీ, ధర్మరాజు సమ్మతానికీ భయపడి ప్రాతికామి వెంట వచ్చింది. 
సభలో పాండవులు ఆమె దీనస్థితిని చూడలేక తలలు వంచి కూర్చొని ఉన్నారు. ఆ సన్నివేశాన్ని చూచి అసూయాపరుడైన 
దుర్యోధనుడు సంతోషించాడు. కురువృద్దుడి సమీపంలో ఉన్న ద్రౌపదిని సభామధ్యానికి తోడ్కొని రమ్మని దుశ్ళాసనుణ్జి 
పంపాడు. ద్రౌపది భయపడి గాంధారి చెంతకు పరుగెత్తింది. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదితో ఇట్లా అన్నాడు- “సౌబలుండు 
నిన్నాడిచె దురోదరంబున(, గురూత్తము నర్థమ వైతి; నిన్నునుం బుడమిని దమ్ము. గోల్చడిరి పాల్తి! భవత్పతులైన 
పాండవుల్‌.” ఆ తరువాత ఆమె శిరోజాలను పట్టి బలవంతాన సభామధ్యానికి లాగికొని వచ్చాడు. అందరూ సంభ్రవుంతో 
ఆ దృశ్యాన్ని చూచారు. ఆమె కురువృద్దులను సంబోధిస్తూ ఇట్లా అన్నది - 


చ. “అనుపమదైవయోగహతుండయ్యు నవశ్యము ధర్మసంపదం 
దనరున కాక ధర్మజుడు ధన్యుడు, ధర్మపథంబు తప్పం ద్రొ 
క్కునె కురువృద్దులార! భృశకోపనుం డీత(డు నన్ను నేల దు 
రను డిట యీడ్సి తెచ్చె? నవిచారపరుం డయి దుర్మదంబునన్‌”, (సభా. 2.218) 


పీర్రిక్ర: 54 


ఇది ద్రౌపది అడిగిన మొదటి ప్రశ్న. దానికి పెద్ద లెవ్వరూ మాట్లాడ లేదు. వికర్ణుడు లేచి 'కితవాహూతుండై వ్యసనవర్తి 
యయి పరాజితుం డయిన పాండవా[గ్రజుండు పాండవుల కందజకు సాధారణ ధనంబయిన పాంచాలి. బణంబు. జేసెం 
గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొనితెచ్చుట యన్యాయంబు' అని వాదించాడు. అతని 
వాదనను కర్ణుడు ఖండించాడు. ధర్మరాజు సర్వస్వం ఒడ్డి ఓడినప్పుడు ద్రౌపది అతడికి వెలి కాదు కాబట్టి “ధర్మవిజిత' అని 
పేర్కొన్నాడు. కాకపోతే పాండవులు మారుపలుకకుండా ఎందుకు ఉంటారు? అని దట్టించాడు. ఆమె బంధకి కాబట్టి 
వివస్త్రను చేసి తెచ్చినా ధర్మవిరోధం కాదన్నాడు. వికర్ణుడివాదంలో వివేకం ఉన్నది కాని ధర్మతత్వవిజ్ఞానం లేదు. కర్ణుడి 
వాదనలో దబాయింపు ఉన్నది కాని ధర్మం లేదు. 


ద్రౌపదీ వస్తాపహరణ ప్రయత్నం సాగింది. భీముడి భీషణ ప్రతిజ్ఞ వెలువడింది. “ద్రుపదరాజపుత్రి వాక్యంబులు 
విచారింపక వృద్ధరాజు లుపేక్షించిరని సభాసదులు గగ్గోలు పెట్టారు. విదురుడు కల్పించుకొని సభలో అడిగిన ప్రశ్నకు 
సమాధానం చెప్పకుండటం మహాపాప మని దృష్టాంతసహితంగా వివరించి “ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధి సేయుం” 
డని సభాసదులను కోరాడు. దుర్యోధనుడివలని భయంతో సభలో ఎవ్వరూ నోరు పెకలించలేదు. 


అప్పుడు ద్రౌపది ఎలుగెత్తి “ఇపుడు నాపలుకుల కెవ్వరు6 బ్రతివచనం బేల పలుకరైరి? ధన్యులార! యే నదాసినే, 
దాసినే యెజుంగంజెప్పి పనుపుం డెల్లదాని” అని సభలోనివారి నడిగింది. అప్పుడు భీష్ముడు “అవ్వా నీ ప్రశ్నంబునకు నుత్తరం 
బయ్యుధిష్టిరుండు సెప్పవలయు౮ గానినాండు ధర్మసూక్ష్మత యెవ్వరికి నెటుంగ గహనంబు; దీనిఫలంబు వేగంబ 
యిక్కురుకులపాంసను లనుభవింతురు”' అని పలికి ఊరుకొన్నాడు. ధర్మజుడు ఆ ధర్మసూక్ష్మాన్ని చెప్పలేదు. అంతటితో 
ఆమె ప్రశ్న సమాధానం లేనిదిగా మిగిలిపోయింది. (ఆ ప్రశ్నార్థాలకూ ఆ యా సన్నివేశాలలో ఆ యా వ్యక్తుల అభిప్రాయాలకూ 
సంబంధం ఉన్నది కాబట్టి కొంత పునరుక్తిగా తోచినా సౌలభ్యంకొరకు ఇక్కడ వివరించటం జరిగింది.) 


పై కథాంశాలలో స్పష్టమౌతున్న అంశాలు: 


1. ప్రాతికామిద్వారా ద్రౌపది అడిగిన ప్రశ్నకు ధర్మరాజు మౌనంగా ఉండిపోగా దుర్యోధనుడు “అది సందిగ్ధమైన 
అర్థం” అని ప్రకటించటం గమనార్హం. అంటే అది ఎటూ చెప్పలేని సందిగ్గమైన ధర్మ మన్నమాట. అందుకే ఎటూ 
వాదించటానికి భయపడ్డారు సభాసదులు. రాజసభల చరిత్రలో తన్నోడి సతినోడిన సన్నివేశం అపూర్వంగా అప్పుడు ఆసన్న 
మైనది. దాని ధర్మస్థితి నిరూపించటం కష్టమని దుర్యోధనుడి భావం. దానిని భీష్ముడుకూడా అంగీకరిస్తూనే ధర్మజుడు 
ఒక్కడుమాత్రమే దానికి తీర్చుచెప్పగల డన్నాడు. అయితే దానికి ధర్మసూక్ష్మాన్ని ఆశ్రయించాలని భీష్ముడు భావించాడు. 


మూలభారతంలో భీష్ముడు ద్రౌపది ప్రశ్నించిన రెండు సందర్భాలలోనూ సమాధానం చెప్పినట్టున్నది. నన్నయ 
రెండవప్రశ్నకు మాత్రమే ఆతడి అభిప్రాయానికి అనుగుణమైన సమాధానం చెప్పించి ఊరుకొన్నాడు. భీష్ముడి అభిప్రాయం 
తెలుగులో తేటపడుతున్నా అతడు ఆలోచించిన విధానం మనకు తెలియకుండా పోయింది. మూలంలో భీష్ముడు పలికిన 
మాటలనుగురించి పండితులు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆ సమస్య ఎంత జటిలమైనదోకూడా స్పష్టమౌతుంది. మచ్చుకు 
డాక్టర్‌ మూలంపల్లి చంద్రశేఖరశర్మగారి విలువైన సమీక్ష గమనించదగింది. 


“భీష్ముడు సభలోని వా రందరికిని పెద్దవాడు గావున ద్రౌపది ప్రశ్నమున కిట్లు సమాధానము జెప్పెను. అందుగూడ 
ధర్మతత్త మిమిడియున్నది. నన్నయ యీ భాగమును వదలివెసెను. వస్తాపహరణానన్తరమునగూడ భీష్ముడు ద్రౌపదీ 
ప్రశ్నమును విచారించుట సంస్కృత భారతమున గలదు. గావున నన్నయ యా రెండవ సమాధానమునే తెనిగించి 
యుండును. కాని సంస్కృత భారతమున వస్తాపహరణమునకు ముందు భీష్ముడు చేసిన ధర్మవిచారమున కొంత 
వైశిష్ట్యమున్నది. ద్రౌపదికూడ “ద్రోణస్య భీష్మస్య చ నాస్తి సత్త్వం క్షత్తు స్త థైవాస్య మహాత్మనో౬పి రాజ్ఞ స్తథా హీమమధర్మ 
ముగ్రం నలక్షయన్తే కురువృద్ధముఖ్యాః” అని కురువృద్దులను పేరెత్తి సత్వ్వహీనులైనా రని యున్నది. కావున కురువృద్ధుడైన 
భీష్ముడు మొదట సమాధానము జెప్పుట యుచితము. అతడు చెప్పిన సమాధాన మిది- 


పీర్రిక: 55 


3 


“న ధర్మసౌక్ష్మ్యా త్సుభగే వివక్తుం శక్నోమి తే ప్రశ్న మిమం యథావత్‌ । 
అస్వో హ్యశక్తః పణితుం పరస్వం స్రియశ్చ భర్తు ర్వశతాం సమీక్ష్య ॥ 
త్యజేత సర్వాం పృథివీం సమృద్దాం యుధిష్టిరో ధర్మ మథో న జహ్యాత్‌ । 
ఉక్తం జితోఇ౭స్మీతి చ పాండవేన తస్మా న్న శక్నోమి వివేక్తు మేతత్‌. ॥ 
ద్యూతే ద్వితీయః శకుని ర్నరేషు కున్తీసుత స్తేన నిసృష్టకామః ॥ 
న మన్యతే తాం నికృతిం యుధిష్టిరః తస్మా న్న తే ప్రశ్న మిమం బ్రవీమి”. 
(సం. సభా.60. 40-42) 


ధర్మసూక్ష్మతవలన నీ ప్రశ్నకు వివేచన మున్నది యున్నట్లుగా జేయలేకున్నాను- అని భీష్ము డనెను. ద్రౌపదికూడ 
“ధర్మశ్చ సూక్షో నిపుణోపలక్ష్యః” అని తన నోడుటలో ధర్మసూక్ష్మ ముండు నని యొప్పుకున్నది. ద్రౌపదీ ప్రశ్న వివేచనము 
జేయమికి భీష్ముడు చూపిన కారణములు- 


1. ధర్మజుడు తన్నోడుటచే, నస్వామియై దాసుడై, తన సోదరులకును సొమ్మై పరస్వమైన ద్రౌపది నోడుటకు 
స్వామ్యము లేకుండుటచే ద్రౌపది యధర్మజిత యనవలసి యుండుట. 


2. స్రీ భర్రధీన యగుటచేతను భర్త లోడిపోవుటవలన వారితోడి భార్యయు నోటుపడిన దగుటచే ద్రౌపది 
ధర్మజితయే యనవలసి యుండుట. 


3. సమస్తమును వదలియు ధర్మమును వదలనట్టి ధర్మజుడే “జితో౭ స్మి” యని పుంలింగైక వచన శబ్దముచే 
తా నొక్కడే యోడినట్లు జెప్పి దైపదియు సోదరులు ఓడబడలే దని సూచించుటచే ద్రౌపది జితయే 
కాదనవలసి యుండుట. 


4. ద్యూతమున నద్వితీయ పరమ ప్రామాణిక విద్వాంసు డగు శకుని ద్రౌపదీ విషయ సంబంధము వదలునట్లు 
ధర్మజుని ప్రేరేపించి, ద్రౌపదిని ప్రత్యేక పణముగా బెట్టించుటవలనను ద్యూత మాత్మపరాజయావసానమే 
యగుటచే ధర్మజుని మరల ద్యూత మాడింప జేసి, ద్రౌపదిని జయించుటవలన, ద్రౌపది శకునికాపట్యధర్మజితయే 
యైనను శకుని యొప్పుకొనక ధర్మజితయే యని యనుచుండుటచేత ద్రౌపది ధర్మజిత యనవలసి యుండుట. 


ఈ సందర్భమున భీష్మవచనములకు నీలకంఠ వ్యాఖ్య యిట్టున్నది. “భర్తు రీశ్వరతాం దాసభార్యాపి దాస్యే వేతి 
భావః జితో౭స్మీతి వదతా ఆత్మైవ పరాజితో న తు స్రీ నచ రాజజయేనైవ త్వజ్ఞయః సిద్ధ్యతి ద్యూతమర్యాదావిదా శకుని 
నైవ తవ పృథక్‌ పణీకరణా దిత్యాహ ద్యూతే ఇతి. రాజాతు పరాజ్ఞయా త్వాం పణీకృతవాన్‌ న 'స్వేచ్చయా౭_.తోఇ స్వామీ 
కథం పణితవా నితి రాజ్ఞో౭౬పి దోషో నాస్తి. తథాచ శకుని బుద్గ్యెవ త్వమజితా తచ్చ శకుని ర్న మన్యతే ఇత్యాహ నేతి. 
యతః పణీకృతా అతః ప్రాగజితా. యతశ్చా పరదాసేన పణీకృతా తతో9_ప్యజితై వేతి భావః” (సం.భా. నీలకంఠ వ్యాఖ్య, 
సభా. 67, 47-49. పుటలు 108-109) 


భర్తలు దాసులైనపుడు భార్యయు దాసి యగును. కాని ధర్మజుడు “జితో౭ స్మి” యని మాత్ర మనుటచే తాను 
మాత్రమే జితుడయ్యెను గాని ద్రౌపది కాదనియు, ద్యూతమర్యాదను దెలిసిన శకుని ద్రౌపదిని వేరుగా పణముగా 
బెట్టించుటచే ధర్మజుని యోటమితో ద్రౌపది యోటుపడినట్లు కాదనియు, ధర్మజుడు తన స్వేచ్చతోగాక శకునియాజ్ఞచేతనే 
ద్రౌపదిని పణముగా బెట్టుటచే “దాసుడై ద్రౌపది నెట్లు పణముగా బెట్టోనను దోషము ధర్మజునియందుగూడ లేదనియు 
కావున శకుని మతమునగూడ ద్రౌపది జయింపబడలేదు. కాని దానిని యొప్పకున్నా డనియు, ద్రౌపదిని పణముగా 
బెట్టించుటచే నంతకుపూర్వ మామె జిత కాదనియు ఇతరదాసుడైన ధర్మజునిచే పణముగా బెట్టబడినందున ఆమె 
జయింపబడనే లేదనియు భీష్ముడు చెప్పినట్లు నీలకంఠ వ్యాఖ్య వివరించినది. 


పీఠిక : 56 


ఇట్లు భీష్ముడు ద్రౌపదీ ప్రశ్నకు ధర్మనిశ్చయమును కొంతవరకు జెప్పినను “తస్మాన్న తే ప్రశ్న మిమం బ్రవీమి” 
యని దానిని సందిగ్గముగనే యుంచెను. భీష్ముడు ద్రౌపదీ మాహాత్మ్యమును బ్రకటింపజేయు తలంపుతోడనే ద్రౌపదీ 
ప్రశ్నమునకు సందిగ్ధముగనే సమాధానము జెప్పెనని నీలకంఠుడు తన వ్యాఖ్యలో జెప్పెను. (“తథేతి.... భీష్మేణ ద్రౌపదీ 
మాహాత్మ్యఖ్యాపనాయ ప్రశ్న స్యోత్తరం నోక్తం దుశ్ళాసనస్తు పాండవ పక్షపాతినాపి భీష్మేణ సంశయోపన్యాసా దస్మాక మేవ 
జయ ఇతి మన్వానో యత్కించి త్రలలాపే త్యర్థః. ఈ సందర్భమున క్షేమేంద్రుని భారతమంజరి: 


శ్లో, “సూక్ష్మా ధర్మగతిః పుత్రి వాచా తాం వివృణోతి కః? 
హారితాత్మా నృపో నేశః పతిః స్రీణాం చ దైవతః” 


అని యనుచున్నది. ద్రాపదియు భీష్ముని సందిగ్ధ సమాధానమునకు ప్రతిప్రశ్నముగా “కర్ణదుర్యోధన శకుని సైంధవాది 
దుష్టభూయిష్టంబైన సభకు న న్నేల పిలిపించి నన్నవమానించు నవకాశమును గల్పింపవలసి వచ్చెను? పై దుష్టు లందరిచే 
గలిసి మోసమున జయింపబడియు దెలిసికొనక (ద్యూత మాత్మపరాజయావసాన మనియు గూడ దెలిసికొనక) ధర్మజుడు 
మరల నెట్టు జూదమాడెను? శకునియు నాతని జూదమాడునట్ట్లు ఏల చేసెను” అని యడిగి కురువృద్దు డైన భీష్ముడు 
ధర్మమును జెప్ప వెనుకాడుచున్నా డని సర్వాధికారిగా నున్న ధృతరాష్ట్రుని లక్ష్యముగా జేసికొని సభలోని కౌరవుల నందరిని- 


శ్లో, “తిష్ట్థన్తి చేమే కురవ సృభాయాం | ఈశా స్సుతానాం చ తథా స్సుషాణామ్‌, 
సమీక్ష్య సర్వే మమ చాపి వాక్యం । విబ్రూత మే ప్రశ్న మిమం యథావత్‌” అని యడిగినది. 


ఈ ప్రశ్నలో “తాను జితయా? అజితయా? ధర్మజునకు దనపై యధికార మున్నదా? లేదా? ఎవరి కధికార 
మున్నది?” అను విషయములను సుసూక్ష్మవిచారము చేసి సూచించి ఏ యొక్కరు ధర్మనిర్ణయము చేయలేనపుడు 
సభలోని వారినందరిని గలిసి ధర్మనిర్ణయ ము చేయుడని యడిగినది. 


ఈ సభలో కొడుకులకు కోడండ్రకును సర్వాధికారు లైన ప్రభువు లున్నారు. దుర్యోధనాది కుమారులకు వారి 
భార్యలకును ధృతరాష్ట్రుడు, అతని తరువాత భీష్మాదులు అధికారులు. అటులనే పాండురాజు లేనికారణమున పాండవులకును 
వారిభార్యయగు ద్రౌపదికిని అధికారి ధృతరాష్టుడు. కావున సుహృద్వ్యూత మాడరమ్మని యాత డాజ్ఞాపింపగనే పాండవులు 
వచ్చి యాడిరి. ఆజ్ఞానువర్తు లైన పాండవులను పాండవపత్నిని అవమానింపజేయుట న్యాయము గాదు. ఆ యవమానము 
దుర్యోధనాదులయు వారిభార్యలయు అవమానమువంటిది. ఇది కురురాజుగా రాజుగా సర్వాధికారియైన ధృతరా షు 
డుపేక్షింపదగినది గాదు. 


ఒక అధికారి పోయిన నాయధికారము పైయధికారికి సంక్రమించుట, పై యధికారి పోయిన వానియుత్తరాధికారి 
కాయధికారము సంక్రమించుట ధర్మరహస్యము. భీష్ముడు ప్రతిజ్ఞచే నధికారము వీడుటచే విచిత్రవీర్యు డధికారి యయ్యెను. 
తదనంతరము అతని సంతానములలో నంధత్వమున నధికారయోగ్యత లేమి పాండురా జధికారి యయ్యెను. పాండురాజు 
కిందమశాపవిరక్తుడై శతశ్శంగమునకు బోవుటచే ధృతరాష్ట్ర డధికారి యయ్యెను. శతశృంగమున పాండువు మరణించుటచే 
ధర్మజునకు పితృవ్యునితో సమభాగమైన రాజ్యము నీయవలసివచ్చినది. మనుస్కృతివ్యాఖ్యాకారుడగు కుల్లూకభట్టు టాసిన 
“అస్మాదేవలింగాత్‌ పౌత్రస్యాపి మృతపితృకస్య 'పైతామహే ధనే పితృవ్య విభాగోస్తీతి గమ్యతే” (మనుస్మృతి. 9అ. 120 
శ్లోకవ్యాఖ్య) అను వాక్యమునుబట్టి విచిత్రవీర్యుని రాజ్యమునందు అతని పౌత్రుడైన ధర్మజునకు తండ్రియైన పాండువు 
మరణించుటచే పితృవ్యుడైన ధృతరాష్టునితో సమవిభక్తమగు రాజ్యము రావలసియున్నది. అది ఖాండవప్రస్థము రాజధానిగా 
ధృతరాష్టునిచే నీయబడినది. దానికి దోడు స్వసద్గుణపరాక్రముమున రాజసూయము నెరవేర్చి ధర్మజుడు సార్వభౌము 
డైనాడు. 


కావుననే ధృతరాష్ట్రుడు దుర్యోధనుని జననమందు గలిగిన యపశకునములకు పెద్దలందరిని సభచేయించి- 


పీరిక : 57 


3 


“యుధిష్టిరో రాజపుత్రో జ్యేష్టో నః కులవర్ధనః । 

ప్రాప్తః స్వగుణతో రాజ్యం న తస్మి న్వాచ్య మస్తి నః ॥ 

అయ న్వనంతర స్తస్మా దపి రాజా భవిష్యతి । 

ఎత ద్విబూత మే తథ్యం యదత్ర భవితా ధ్రువమ్‌” ॥ (సం.మ.భా. ఆది. అ.115. శ్లో. 31,32) 


“జన్మజ్యేష్ణుడైన ధర్మజుడు మనకు రాజు. అదియునుగాక నాతడు స్వగుణములతోడనే రాజయ్యను. అం 
దేమాత్రము దోషము లేదు. కాని వాని యనంతరమైనను దుర్యోధనుడు రాజు గాగలడా? ఈ విషయమున నేమి 
జరుగనున్నదో నిశ్చితముగా వివరించి చెప్పుడు- అని యడుగును. 


ఇట “అయన్వనంతరః' అను పదముచేత దుర్యోధనుడు, విచిత్రవీర్యునకు మొదటి భార్యయైన యంబిక 
యందు బుట్టిన ధృతరాష్ట్రుని కొడుకుగావున ధర్మజుని కన్నను దుర్యోధనుడే రాజు గావలయు నను నభిప్రాయము 
ధృతరాష్ట్రుడు వ్యక్తము చేయకపోలేదు. అందుకే ధర్మజుని రాజసూయప్రాప్త వైభవమునకు తండ్రికొడు కులలో 
నసూయాద్వేషములు గలిగినవి. కపటద్యూతమున ధర్మజుని సర్వస్వము నపహరించి (ద్రౌపదిని విడిచి) చివరి కాతనినిగూడ 


జయించిరి. 


ఇట్లు ద్రౌపదిపై నధికారము “సోదరులలో నొక్కొక్క రోడుటచే పైపైవారికి సంక్రమించి చివరికి సర్వాధికారము 
ధర్మజునిపై బడినది. అతడుగూడ తన్నోడుటచే నామెపై నాతనికున్న సర్వాధికారము ధర్మజుని పైయధికారియైన ధృతరాష్ట్రనకు 
సంక్రమించినది. కావుననే “తిష్టన్తి చేమే కురవ స్పృభాయా మీశా స్సుతానాం చ తథా స్నుషాణాం” ఇపుడు నాకు (మాకు) 
సర్వాధికారులైన పెద్దలు(ధృతరా ప్టాదులు) సభలో నందరియెదుట నిదిగో బ్రతికియే స్థాణువులవలె కూర్చొని యున్నారు. 
వా రుండగా వారి యుత్తరాధికారికి దుర్యోధనునకు నాపై నధికారము ఎట్టు వచ్చును? కావున నా వాదము సమీక్షజేసి 
యథార్థమైన ధర్మస్వరూపమును సభలోని వారందరు నిర్ణయింపు డని ధర్మతత్తమును స్పష్టముగా ప్రకాశింప జేసి 
యంగీకరింపు డనును. 


ఇట ద్రౌపది జిత యైనచో దుర్యోధనుడు సాక్షాదధికారి యగును. అజితయైనచో ధృతరాష్ట్రుని యనంతరము 
అధికారి అగును. కావుననే చివరకు ధృతరాష్ట్రుడు వరముల వేడుకొమ్మనగా ద్రౌపది, ధర్మజునకు స్వాతంత్ర్యమును, 
భీమాదులకు స్వాతంత్ర్యమును వరములుగా గోరునే కాని అంతటి యవమానమును బొందినను తన దాస్య విముక్తిని 
వరముగా గోరలేదు. మూడవ వరమును (పరీక్షగాను) తన దాస్యవిముక్తి కవకాశముగా నిచ్చినను క్షత్రియ స్త్రీ మూడవవరము 
గోరరా దనునే కాని స్వదాస్య విముక్తిని గోరదు. ఇట్లు తాను దాసిని గానను సుదృఢ ధర్మతత్త్వమును దెలిసి త్రికరణములతో 
వెలిబుచ్చినది. నన్నయగూడ “నే నదాసినే. దాసినే”! యని సంగ్రహముగా నీ తత్త్వమును ద్రౌపదితోనే యనిపించును. 
దీనివలన తాను దాసిని గానని నిరూపించు నవకాశ మున్నను కౌరవు అధర్మ మాచరించుట యందరు తెలిసికొనియున్నను, 
తన భర్తలతో బాటు ప్రశానసహనము వహించి పాండవులకు దగిన భార్యయని నిరూపించుకొన్నది. లేనిచో ద్రౌపది 
యప్పటికప్పుడు శపింపగల పతివ్రతా తపోనిధి. ఆమె కోపించిన కౌరవులు నిలుతురా? తమలో ఒక్కొక్కరే కారవులనందరిని 
పరిమార్చగల పాండవులు తమ ప్రశాన సహనము వీడినచో కౌరవులు బ్రతికియుందురా? వికారహేతు వున్నపుడే వికారము 
జెందనివారు ధీరులు. ద్రౌపదియును పాండవులును కోప విజృంభణమునకు దగిన కారణము లున్నను ఏ వికారమునకు 
గురికాక ప్రశాన్తసహనముల నుండుటచే నిజమైన ధీరులు. 


ఇంతటి సహన మున్నందుననే నిండుసభలో రజస్వలయై ఏకవస్ర్రయైన ద్రౌపదిని వివస్త్రను జేయబూనిన 
దుశ్శాసనునకు ద్రౌపదికి మించిన యవమానమే జరిగినది. ద్రౌపదిని వివస్త్రను జేయునపుడు ఆమె కృష్ణుని రక్షింపు మని 
మొరలిడెను. వెంటనే యా మహాత్ముడగు కృష్ణుడు ధర్మస్వరూపమై యామెమానమును రక్షించు వస్తరూపమై అనేక 
వస్త్రములతో నామెను గప్పెను. ఆమె ధర్మపాలనము జేయుటచే దుశ్శాసనుడు లాగినకొలది, యెడతెగని వస్త్రము లామె 
యొడలిపైననే పుట్టుచుండెను. వస్త్రములు గుట్టలై పడుచుండెను. నిత్యధర్మవ స్త్రబద్ధయైన యామెవస్త్రము హీనమగుట 
లేదు. దుశ్ళాసను డలసి సిగ్గిలి కూర్చుండెను. ద్రౌపది యవమానమునకు ధర్మమడ్డుపడినది కాని దుశ్శాసనుని యవమానమునకు 


పీరిక : 58 


వానిద్వారా దుర్యోధనాదులకు గలిగిన యవమానమునకును ఎవ్వ రడ్డు పడరైరి. ఈ యకృత్య ఫలితమును భావిభారతరణమున 
ననుభవించినపుడు గూడ నెవ్వరడ్డురాకుండిరి.” (మహాభారతము - విశ్వవిజ్ఞాన కోశము. (సిద్దాంత వ్యాసము) (1989) 
-పు. 118-124) 


2. మూలంలో వివరించబడిన అంశాలను మరికొన్నింటిని నన్నయ సూచ్యప్రాయంగా తెలుగులో చెప్పటంవలన 
కథార్థసమన్వయంలో ఆయనదైన ఒకవైఖరి స్పష్టమౌతున్నది. ఉదాహరణ (1) దుర్యోధనుడి దుళశ్చేష్టితానికీ, ధర్మజుడి 
సమ్మతానికీ భయపడి ప్రాతికామివెంటపోవటం-(2.212) అనే వాక్యం అల్పాక్షరాలలో అనల్పార్థరచన. దుర్యోధనుడు 
పాండవసంపదను వంచనతో అపహరించి వారికి అవమానం చేయటమే కాకుండా తనను అపహసించిన ద్రౌపదిని 
అవమానించి వారి అభిమానధనాన్నికూడ వమ్ముచేయాలని పన్నిన కుట్రలో భాగమే- బలవంతంగా ధర్మజుడిచేత ద్రౌపదిని 
పణంగా పెట్టించటం. అది అతడి దుశ్చేష్టితం. పోగా, దానికి అవకాశ మివ్వటమే కాకుండా ధర్మరాజు తాను దాస్యంనుండి 
విముక్తుడు కాకుండానే ద్రౌపదినికూడ దాసిని చేసే దుష్టవ్యూహానికి తలఒగ్గటం ఆమెకు ఆశ్చర్యం వేసింది. ధర్మజుడి నిశ్శబ్దం 
“ద్రాపదికూడ దాసియే” అనే అంశాన్ని పరోక్షంగా అంగీకరించిన ట్లాతుందని ఆమె భయం. దాన్ని సభలోనే తేల్చుకొనటం 
మంచిదని ఆమె కదలివచ్చింది. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టం. ద్రౌపది తాను దాసిని కాను- అనే నిశ్చితాభిప్రాయంతోనే 
ఆలోచించింది; దాని కనుగుణంగా మొదటినుండి తుదిదాకా వ్యవహరించింది. ఈ అంశాల నన్నింటినీ దుశ్చేష్టితం- 
సమ్మతం అనే రెండు పదాలలో ఊహించుకొమ్మంటాడు సారమతి నన్నయ. 


3. మూలంలోని కొన్ని అంశాలను పూర్తిగా వదలిపెట్టటంలో కూడ నన్నయతీరు గోచరమౌతుంది. ప్రాతికామిని 
ద్రౌపది అడిగిన ప్రశ్నను, తానే వచ్చి ధర్మరాజునే నిండుసభలో అడిగి, సమాధానం తెలిసికొమ్మని ఆదేశించాడు దుర్యోధనుడు. 
ప్రాతికామిని తిరిగి ఆమెవద్దకు పంపాడు. ద్రౌపది సభలోని వారి నిశ్చయమేమిటో తెలిసికొనివస్తేదానిప్రకారం నడచుకొంటానని 
మరల ప్రాతికామిని త్రిప్పిపంపింది. ప్రాతికామి సభికుల నందరినీ ఉద్దేశించి ద్రౌపది అడిగినట్టుగా ఆమె ప్రశ్నను అడిగాడు. 
సభికులందరు తలలువంచి నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు మూలంలోని ధర్మరాజు ఆ పరిస్థితిని గమనించాడు. 
దుర్యోధనుడు ఏ విధంగానైనా ద్రౌపదిని సభకు రప్పించాలనే పట్టుదలతో ఉన్నాడని గ్రహించి, తానే ద్రౌపదివద్దకు 
విశ్వాసపాత్రుడైన ఒక దూతను పంపుతూ రహస్యంగా ఇట్లా నిర్దేశించాడు- 


శ్లో, “ఏకవస్తా త్వధో నీవీ రోదమానా రజస్వలా । 
సభా మాగమ్య పాంచాలి శ్వశురస్యాగ్రతో భవ ॥ 
అథ త్వా మాగతాం దృష్ట్వా రాజపుత్రీం సభాం తదా । 
సభ్యా న్సర్వే వినిందేరన్‌ మనోభి ర్భృతరాష్ట్రజమ్‌” ॥ (సం. సభా. 60. 15) 


ఏకవస్త్రవూ, అధోనీవివీ, రజస్వలవూ అయిన ఓ పాంచాలీ! నీవు రోదిస్తూ సభకు వచ్చి మామగారైన ధృతరాష్టుడి ఎదుట 
నిలువబడు. రాజపుత్రి వైకూడా అట్లా వచ్చిన నిన్ను చూచి సభ్యులందరూ దుర్యోధనుడిని మనస్సులలో నిందిస్తారు అని 
ధర్మరాజు నిర్దేశం. ధర్మజుడి సందేశాన్ని అనుసరించి ద్రౌపది సభకు వచ్చింది. 


ఆమె సభకు వచ్చి ధృతరాష్ట్రుడి ఎదుట నిలువబడిందంటే సభకు చెప్పకుండానే తెలిసే విషయం ఒకటి ఉన్నది. 
తనను ముందుగా ఓడిన ధర్మజుడు ఆమెను పణంపెట్టి ఓడటం ధర్మం కాదు. అందువలన ఆమె ద్యూతంలో విజిత 
కాదు. ఆమె స్వతంత్ర, అయితే భర్తల బాధ్యత అధికారం ఆమెపట్ల లేనప్పుడు వారి తరువాత మామగారైన ధృతరాష్టుడియందు 
ఆమెరక్షణ బాధ్యత లుంటాయి. ఆ అంశాన్ని స్థిరీకరించటానికే ధర్మజు డామె నట్టా నిర్దేశించాడు. నన్నయ ఈఅంశాన్ని 
తెలుగులో చెప్పలేదు. దానివలన ద్రౌపది స్వయంగా ఈఅంశాన్ని ఊహించి వర్తించిన వివేకవతిగా నన్నయ రచనలో 
రూపొందింది. “తాను మున్నోడి ఆపైన నన్నోడెనా?' అని ధర్మజుడి సలహా లేకుండానే ప్రశ్నించిన ప్రజ్ఞావతికి సభలో వచ్చి 
ఏమి చేయాలో ధర్మజుడు చెప్పాలా? కాబట్టి నన్నయ ద్రౌపదివ్యక్తిత్వానికి విలువ పెంచటానికే మూలంలోని ఆ భాగాన్ని 
గ్రహించలే దని స్పష్టం! 


పీఠిక: 59 


4. ఈ అంశాల పరిశీలనంవలన తేలిందేమంటే- జూదంలో శకుని అక్షవిద్యాకుటిల విశారదుడు. అతడు 
ధర్మరాజును ఏనుగును ఆకులుకప్పిన గుంటలో త్రోసినట్లు ద్యూత ధర్మకూపంలో దింపాడు. ధర్మరాజుపడుతూ కూడా 
తనధర్మాన్ని రక్షించుకొని శత్రువుల కాపట్యాన్ని సూక్ష్మబుద్భులకు తెలిసేటట్లు వ్యవహరించాడు. ద్యూతంవలన ఎట్లాగూ 
యుద్దం తప్పదు. ద్యూతంలో ఓడిన ధర్మరాజుకు ప్రజలసానుభూతి లభించటం కష్టం. ద్రౌపదిని అవమానించటంవలన 
ప్రజలు కౌరవులను నిందించి పాండవులపట్ల సానుభూతిని ప్రదర్శిస్తారు. ద్రౌపదిని ఓడకపోతే పాండవులకు సానుభూతికూడా 
మిగలదు. కౌరవులు పాండవసంపదలను ప్రారంభించడానికి ద్రౌపదిని పణంగా పెట్టుమన్న శకునిసలహాను దోహదంగా 
తీసికొన్నాడు ధర్మజుడు. పాండవసంపదను సమూలంగా నాశనం చేశా ననుకొన్నాడు - శకుని ద్రాపదీపణానికి అవకాశాన్ని 
కల్పిస్తూ. కాని ధర్మజుడి లోతైన ఎత్తుగడను గమనించలేకపోయాడు. సభలో ధర్మరాజు నిశ్శబ్దం భవిష్యత్తులో కౌరవుల 
జీవితాలలో వ్యాపించే మృత్యునిశ్శ్ళబ్దానికి బీజరూపం. 


ధర్మజుడి నిశ్శబ్దంలోని అంతరార్జాన్ని తెలిసినవారు ఆ సభలో ఇద్దరే. ఒకడు భీష్ముడు, మరొకడు విదురుడు. 
విదురుడు ద్రౌపది అధర్మవిజిత అన్నాడు. జూదాన్ని బలవంతులతో ఆడటం విరోధమని వ్యాఖ్యానించాడు వాచ్యంగా. 
భీష్ముడు ధర్మజునికి ధర్మతత్వ్వం తెలుసునని పరమవ్యంగ్యంగా చెప్పాడు తనమాటలలో. “ధర్మసూక్ష్మం ధర్మజుడికే తెలుసు. 
దాని ఫలితం కౌరవులు త్వరలోనే అనుభవిస్తా' రని. ఆ ఫలిత మేమిటో ధర్మజుడికి తెలుసు. భీష్మ విదురులకు తెలుసు. 
ద్రౌపదికీ తెలుసు. వ్యాసుడి రెండు ఉపన్యాసాల సారాంశాన్ని నన్నయ రెండువాక్యాలలో భీష్మునినోట నిబంధించి చెప్పాడు. 
నానారుచిరార్థ సూక్తులంటే ఇవే. ప్రసన్నకథాకలి(వి) తార్థ యోజనమంటే ఇదే! 


పైకిచూస్తే మాయాద్యూత పర్వాన్ని నన్నయ సంగ్రహంగా ట్రాసినట్లు కనపడుతుంది. కాని సారమతితో ఆలోచిస్తే 
సారమతి చేసిన సారవద్రచనగా ప్రసన్నమౌతుంది. 


అనుద్యూతంలో ధర్మరాజు పణాన్ని తప్పదు కాబట్టి ఒప్పుకొన్నట్ట్లు ఉంటుంది కథలో. కాని దాని లోతులుకూడా 
తక్కువకావు. కపటద్యూతం తరువాత హస్తినాపుర సార్వభౌములుగా ఎవరో ఒకరే ఉండాలని తేలిపోయింది. ధర్మరాజు 
పాండురాజు భాగం పొంది రాజ్యం చేస్తూ ఉండగా ధృతరాష్ట్రుడి భాగాన్ని ఆక్రమించడానికి ధర్మబద్ధమైన ఉపాయం లేదు. 
అంతేకాక స్రీ సంపాదించి యిచ్చిన రాజ్యాన్ని అనుభవించటం అనుజులకు ఇష్టం లేదు. ఒకసారి కురురాజ్యం వదలిపోతే 
కాని మరలరాజ్యం మొత్తం వీరభోజ్యంగా హరించే అవకాశం దొరకదు. ఆ అవకాశం ఎప్పుడు కలగాలి? అనుద్యూతాహ్వానం 
దానికి సూచికగా తోచింది. వెంటనే అనుద్యూతానికి ధర్మజుడు అంగీకరించాడు. మూలంలో భీష్మాదులు, కుంతి మొదలైన 
ఆప్తులు, హితులు, మంత్రులు ధర్మరాజును అనుద్యూతాహ్వానాన్ని తిరస్కరించు మని ఎన్నోవిధాల చెప్పినట్లు ఉన్నది. 
నన్నయ దానిని వదలి ధర్మజుడి వరొనానికే, న్వయం నిర్ణయానికే కథనంలో ప్రాధాన్యమిచ్చి నడిపించాడు. 
అనుద్యూతంలోనిమౌనం హస్తినాపుర సామ్రాజ్య సార్వభౌమార్హతకైన మార్గాన్వేషణం. శకుని వాక్కులలో సర్వేశ్వరుడు 
ప్రవేశించి తమకు సర్వరాజ్య సర్వంసహాధికార యోగ్యతాసిద్ధికొరకు పుణ్యాహవచనం చేస్తునట్లు ధర్మజుడు భావించిఉండాలి. 
అడవికి పోయే పాండవుల వైఖరి ఆ సామ్రాజ్యసిద్ధికొరకైన మహారణయజ్లానికి చేస్తున్న విఘ్నేశ్వరపూజ. భస్మంలోనుండి 
కూడ బంగారాన్ని సృష్టించగల ధర్మజనీతిశక్తికి సభాపర్వం సంజీవనిమంత్రం! 


పాండవదిగ్విజయం: ప్రాచీనభారతం 


మహాభారతంలోని సభాపర్వంలో పాండవులు చేసిన దిగ్విజయ వివరాలూ, భీష్మపర్వంలో కౌరవ పాండవులకు 
సహాయకులుగా నిలిచిన రాజుల వివరాలూ గమనిస్తే ఆకాలంనాటి భారతదేశం (భరతఖండం) రూపురేకలు మనకు 
కొంతవరకు గోచరిస్తాయి. అప్పటి భౌగోలికాంశాలనుగురించి, రాజ్యాలస్టితి గతులను గురించి పండితు లెందరో చర్చించి 
ఉన్నారు. శ్రీచర్జ నారాయణ శాస్త్రిగారు మహాభారత మీమాంస (మూడవభాగంలో) (1984 ప్రథమ ముద్రణ) లోని 
పన్నెండవ ప్రకరణంలో ఈ విషయాలు విపులంగా వివరించి చెప్పారు. అంతకు 50 ఎళ్ళముందు 1933లోనే శ్రీపెండ్యాల 
వేంకటసుబ్రహ్మణ్య శాస్త్రిగారు రచించి ప్రచురించిన గ్రంథం “మహాభారత చరిత్రము లో “మహాభారతకాలవు రాజ్యములు” 
అని ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా రచించారు. వారు పాఠకుల సౌకర్యార్థం 'భారతకాల భరతఖండము” అనే దేశపటాన్ని, 


పీఠిక : 60 


రాజ్యాల రాజుల పట్టని అనుబంధంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతలతో ఈనాటి పఠితలకొరకు ఆ పటాన్ని ఇక్కడ 
పొందుపరచటమైనది. (మిగిలిన వివరాలకు ఆ గ్రంథాన్ని చూడవచ్చును.) భీమాదులు నాలుగు దిక్కులలో దండయాత్ర 
చేసి జయించిన దేశాలపేర్గు, స్నేహంతో వర్తించిన దేశాలపేర్లు, కొంతమంది రాజులపేర్లూ నన్నయ మూలాన్ని అనుసరించి 
తెలుగులో చెప్పాడు. ఆ దేశాలపట్టీని ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది. వాటిలో కొన్నింటిని పఠితలు ఆ పటంలో గుర్తించి 
తెలిసికొనగలరని భావిస్తున్నాము. కురుక్షేత్ర యుద్దంలో పాల్గొనే రాజ్యాల రాజుల వివరాలు భీష్మపర్వపీఠికలో ఇవ్వటం 
జరుగుతుంది. 


అర్జునుడి ఉత్తరదిగ్విజయయాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు : (సభా.1.229-241) 


1. వుళిందదేశ ప్రభువు. 2. ప్రతివింధ్యుడు. 3. ద్వీప మండలేశ్వరులు. 4. ప్రాగ్థ్యోతిషం-భగదత్తుడు. 5. శబరులు, 
6. సాగరతీర వాసులు. 7. అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి భూపతులు. 8. ఉలూక దేశాధిపతి బృహంతుడు. 9. ఉత్తర ఉలూక, 
కామదేవ, మోదాపుర, సుదామ, సుసంకులము అనేదేశాలు, రాజులు. 10. దేవప్రస్థప్రభువు సేనాబిందుడు. 11. విష్వగశ్వుడు 
అనేరాజు. 12. పార్వతేయులు. 13. బర్బర, శబర, తురుష్క పతులు. 14. మాళవ, పౌండ్ర, కాశ్మీర, త్రిగర్హ లోహిత, సుధన్వ, 
గాంధార, కాంభోజ, కోసలపతులు. 15. సింహపురాధీశుడు చిత్రాయుధుడు. 16. వనచర దస్యుల రాజులు. 17. శ్వేతపర్వతం 
దాటిన తరువాత ఉన్న కాంభోజకటకుడు అనేరాజు, 17. హాటకదేశం, మానససరోవరం బుషికుల్య ప్రాంతరాజులు, 18. 
హేమకూట నిషధాచలాలను దాటిన తరువాత గంధర్వనగరం. 19. జంబూవృక్షాన్ని జంబూనదిని చూచి మేరువును, 
గంధమాదనాన్ని దాటి సిద్ద, విద్యాధర, చారణ, గంధర్వులచేత పూజితుడైనాడు. 20. మాల్యవంతం నీలపర్వతం దాటిన 
తర్వాత నున్న ఉత్తర కురుదేశాలు - హరివాసర నగరం. 


భీముడి పూర్వ దిగ్విజయయాత్రలో పేర్కొనబడినదేశాలు, రాజులు: - (సభా.1.242-245) 


1. పాంచాల దేశం. 2. విదేహరాజు జనకుడు. ౩. దశార్ణపతి సుధన్వుడు. 4. అశ్వమేధేశ్వరుడైన రోచమానుడు. 
5. చేది భూపాలుడు శిశుపాలుడు. 6. పుళిందవిషయంలో సుకుమార సుమిత్రులు. 7. కుమారవిషయంలో శ్రేణిమంతుడు. 
8. కోసలదేశంలో బృహద్బలుడు. 9. అయోధ్యాపురంలోని దీర్హప్రజ్ఞుడు. 10. కాశీరాజు సుపార్ఫ్యుడు. 11. రాజవతిఅయిన 
సుధన్వుడు. 12. మత్స్య మలదపతులు. 13. కర్ణాట దక్షిణమల్లులు. 14. మగధపతి సహదేవుడు. 15. హిమవత్పర్వతపార్వ్వంలో 
ఉన్న జలోద్భవ మనేదేశం. 16. భల్తాటదేశం. 17. ఇంద్రపర్వత సమీపంలోని ఏడుగురు కిరాత పతులు, 18. శర్మక 
వర్మకులు. 19. ఇంద్రసేన సముద్రసేనులు. 20. కర్ణవత్సపతులు. 21. పుండ్రపతి. 22. పౌండ్రక వాసుదేవుడు. 


సహదేవుడి దక్తిణదిగ్విజయయాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు: (సభా.1.246-264) 


1. సుమిత్ర, శూరసేన, దంతవక్ష, యవనులు, 2. గోశ్ళంగగిరి నివాసులు. 3. కుంతిభోజుడు. 4. భూరిబలుడి 
పుత్రుడైన జంభకుడు. 5. నర్మదానదీ సమీపంలో అవంతి దేశాధిపతులు విందానువిందులు. 6. మాహిష్మతీ పురాధీశుడు 
నీలుడు. 7. సౌరాష్ట్ర దేశంలో ఉండి దూతలద్వారా రుక్కి భీష్మక, శూర్చారక, దండకపతులనుండి కప్పాలు కొన్నాడు. 8. 
సాగరద్వీపవాసులైన నిషాదులు, పురుషాదులు, ఏకపాదులు, కాలముఖులు, కర్ణప్రావరణులు, నరరాక్షస జాతులవారు. 
9. రామశైల, కోలశైల, తామ్రద్వీప, సంజయంతీపుర నివాసులు. 10. తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, 
కరహాటక రాజులు. 11. లంకాధిపతి విభీషణుడు (దూతలద్వారా) 


నకులుడి పశ్చిమదిగ్యిజయయాత్రలో పేర్కొనబడిన దేశాలు, రాజులు: (సభా.1.265-270) 


1. మహితక విషయం. దత్తక మయూరకాదులు. 2. మరు, మాళవ, బర్బర, కర్చర, శైరీషక, దశార్ణదేశాలు. 
3. పుష్కరారణ్య నివాసులైన ఆభీరగణాలు. 4. సరస్వతీ, సింధు నదుల నాశ్రయించి ఉన్న స్రువణీయులు. 5. పంచనద- 


పీర్రిక : 61 


భారతకాల భరతఖండం - (దేశపటం) వ 


(కీ.శే. పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారి “మహాభారతచరిత్రము' (1933) నుండి కృతజ్ఞతలతో) 


పీర్రిక : 62 


అమర పర్వతనివాసులు. 6. ద్వారవతిలో వాసుదేవుడు. 7. మద్రపతి శల్యుడు (శాకలవురం). 8. పశ్చిమ సముద్ర 
గర్భనివాసులు బర్బర కిరాతవీరులు. 


ఈ వివరాలు మహాభారతేతివృత్తంలోని చారిత్రక వాస్తవికతకు అద్దంపట్టుతాయి. ప్రాచిన భారతవర్ష పరిజ్ఞానానికి 
చుక్కానిపట్టుతాయి. 


సభాపర్వం: సూక్తిసుధాకరం 


ధర్మాధర్మ ప్రవృత్తుల సంఘర్షణలతో కూడుకొన్న సభాపర్వంలో నన్నయ కూర్చిన రుచిరార్భసూక్తులు కొన్ని 
తెలుగువారి నిత్యవ్యవహారంలో బాగా ప్రచారం పొంది ఉన్నాయి. సభాపర్వం అనగానే తెలుగువారినోట వినిపించే 
సుభాషితం వార్తను గురించినది. 


ఆ. “వార్తయంద జగము వర్తిల్లుచున్నది, యదియు లేనినాండ యఖిలజనులు 
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింపవలయు. బతికి”- (సభా.1.51) 


వార్తనుగురించి ఇంత చక్కని సూక్తి వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఇంతవరకు వెలువడలేదు. 


ఆదిపర్వంలోని 'నిండుమనంబు నవ్యనవనీత సమాసము...... అనే పద్యం తరువాత ప్రజాదరం బాగాపొందిన 
రుచిరార్థసూక్తి నన్నయ వాక్సారుష్మాన్ని గురించి నభాపర్వంలో చెప్పినది. 


క. “భూరిగుణోన్నతు లనందగు, వారికి ధీరులకు ధరణివల్లభులకు వా 
క్పారుష్యము చన్నె మహా, దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌”. (సభా.2.17) 


కథార్థ సందర్భాలలో పొదగబడి ఉన్నప్పటికీ సూక్తులు స్వతంత్రప్రతిపత్తిగల పద్యాలుగా రాణించటం గమనార్హం. ఇటువంటి 
సూక్తులు జీవితంలోని అనేకరంగాలకు సంబంధించినవై ఉండటంచేత సమాజంలోని అన్నివర్గాలవారూ నన్నయసూక్తులను 
నోరారా పలుకుతూ ఉంటారు. వీటిని గురించి వ్యాఖ్యానంలో యథావకాశంగా వివరించటం జరిగింది కాబట్టి ఈ పీఠికలో 
వాటి ప్రస్తావన మాత్రం చేయబడుతున్నది. సూక్తులుగా సుప్రసిద్ధాలైన కొన్ని పద్యాలు-సభాపర్వం-1వ అశ్వా. పద్యాలు- 122, 
123, 131, 2వ అకశ్వ్యా- పద్యాలు: 25, 49, 144, 149, 166, 167, 169, 170, 191, 192, 202, 237, 242, 263, 271. 
సభాపర్వంలోని సూక్తులు ఎక్కువగా మానవుడి ఆర్థిక ధార్మిక జీవితానికి సంబంధించినవై ఉండటంచేత త్రివర్గసాధనలో 
అవి వెలుగు కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. 


సూక్తులు పూర్తి పద్యాలే కానక్కరలేదు. వాటిలోని వాక్యాలుకూడా కావచ్చు. లోకోక్తులుగా, ఛలోక్తులుగా, 
హాస్యోక్తులుగా, అధిక్షేపోక్తులుగా, వ్యంగ్యోక్తులుగా నన్నయ ఆయా సందర్భాలలో వాడినవాక్యాలు తెలుగువారి సంభాషణలలో 
వెలుగులు నింపుతూ ఉంటాయి- మచ్చుకు కొన్ని. 


1. వృద్ధుల బుద్దులు సంచలింపవెే. సభా.2.9. 
2. దాశార్హుండు పూజార్భుండే. సభా.2.8. 
3. యుక్తమ కా కిది యేమి దోసమే? సభా.2.18. 
4. పెద్దలచరితం బల్పులకు నెజు6గ శక్యమె యెందున్‌. సభా.2.19 
5. పాలితదుర్ణయుండు శనిశుపాలు6ండు బాలుడు. సభా.2.22. 


6. బాలు. డయ్య్యును బూజ్యుండు బ్రాహ్మణుండు. సభా.2.25. 


పీరిక: 63 


7. బూతు వొగడినట్టు వొగడెదు. సభా.2.48. 
8. నీ కిట్లు పలుక సిగ్గును లేదే? సభా.2.67. 
9. భూపతి సహియింపనోపునె సపత్నులవృద్దియు నాత్మహానియున్‌. సభా.2.98. 
10. మిత్రనిధీ!ీ యొడంబడుము మిన్నక సంశయమంద నేటికిన్‌? సభా.2.133. 
11. పాపకారులకు. బాయు నవశ్యము నర్థధర్మముల్‌. సభా.2.136. 
12. ఒక నక్క నిచ్చి సింహమ్ముల విల్చికో లుజదె? సభా.2.181. 
13. చిబుతవాని కింత తజుసంటి పలుకులు సన్నె వృద్ధజనము లున్నచోట. సభా.2.228. 
14. ఇట్లు చేయనైతినేని పితృపితామహులగతికిం దప్పినవాండ నగుదు. సభా.2.234. 
15. దీని మజిచునది. నే నొండ్లు గజపనేల? సభా.2.265. 


ఇంకెన్నో అలంకృతోక్తులనుకూడ వ్యాఖ్యలో గమనించవచ్చును. మొత్తానికి సభాపర్వం ఒక సూక్తిసుధాకరం! 
సభాపర్వం: ఉద్యోగపర్వం 


మహాభారతంలో సభాపర్వం, ఉద్యోగపర్వం చెల్లెలు, అక్కవలె ఉంటాయి. నిడివిలో సభాపర్వం రెండాశ్వాసాలు. 
ఉద్యోగపర్వం నాలుగాశ్వాసాలు. ఈ భౌతికమైన భేదం ఉన్నా అంతర్గత లక్షణాలలో పోలిక చాలవరకు భాసిస్తుంది. 


ఈ రెండిట్లో ఉండే కొన్ని సాధారణలక్షణా లివి: 1. శృంగారాది లలితరసాలు లేవు. 2. వీరరౌద్రరసాభ్యుదయోల్లాసాలు 
ఉద్దీప్తంగా పోషించబడతాయి. 3. శోకభయాది భావాల తీవ్రత కనిపిస్తుంది. 4. పాండవ ధార్తరాష్టుల చిత్తవృత్తులూ, 
స్వభావాలూ సంఘర్షణాత్మకమైన సన్నివేశాలలో వారివారి దీర్భసంభాషణలద్వారా వ్యక్త మౌతాయి. 5. అర్థసాధ నలో 
సార్ధకాలైన వ్యూహాలను ప్రదర్శించే క్రియాచైతన్యం కథలో వెల్లివిరుస్తుంది. 6. ధర్మనీతివర్తనానికీ, కపటనీతివర్తనానికీ గల 
తారతమ్యం కొట్టవచ్చేటట్టుగా సన్నివేశాలు తీర్చిదిద్దపడతాయి. 7. భారతంలోని ప్రసిద్ధపాత్రల వాగ్వృత్తులకు అనుగుణంగా 
పాత్రోచితసంభాషణశిల్పం అభినయదర్పణంగా ఆవిష్కృత మౌతుంది. 8. రసపోషకాలైన శబ్బార్ధగుణ ప్రధాన రచనాప్రయోగాలు 
కవుల స్వీయ శైలీవిన్యాస వైభవాన్ని ప్రదర్శించుకొనటానికి రంగస్టలాలై రాణిస్తాయి. 9. దశరూపకప్రయోగవైచిత్రి యథావకాశంగా 
ప్రకాశిస్తుంది. 10. తెలుగువారి నాల్కలమీద నిలువగలిగిన ప్రసిద్ధమైన తెలుగుపద్యాలకు హృద్యమైన రంగాలుగా 
వెలుగొందాయి. 


ఈ రెండుపర్వాలకూ వస్తుకవితాస్వభావాలనుబట్టి భేదంకూడా లేకపోలేదు. 1. సభాపర్వంలో ద్యూతం ప్రధానం. 
ఉద్యోగపర్వంలో దౌత్యం ప్రధానం. 2. సభాపర్వంలో పాండవుల ఆర్థికమైన ఉత్తాన పతనావస్థలు వర్ణించటం ప్రధానం. 
ఉద్యోగపర్వంలో కౌరవుల ధార్మికమైన ఉత్భానపతనాలు వర్ణించబడతాయి. 3. సభాపర్వంలో పాండవుల రాజసూయవైభవం 
విస్తృతంగా వర్ణించబడిి, తత్సలమంతా కపటవ్యాపారపూరితమైన మాయాదురోదరంతో వైపరీత్యాన్ని పొందటం చిత్రింపబడింది. 
ఉద్యోగపర్వంలో ధృతరాష్ట్రకృత కపటరాజనీతికి కవాటాలు తెరిచిన దౌత్యకార్యం విస్తృతంగా వర్ణింపబడి చివర కది 
శ్రీకృష్ణుడిరాయబారంతో శిథిలం కావించబడుతుంది. 4. సభాపర్వంలో పాండవులు ప్రతిజ్ఞలు చేస్తూ అరణ్యవాసానికి 
వెళ్ళుతారు. వారు అడవులకు పోతున్నా యుద్దానికి పోతున్నట్టుంటుంది. ఉద్యోగపర్వంలో కౌరవులు పదకొండు అక్షౌహిణీల 
సైన్యంతో యుద్దానికి పోతున్నా పాండవులవలె భయంకర ప్రతిజ్ఞలు చేయటం లేకపోగా ధార్తరాష్టులు ధూర్తులవలె 
మృత్యుముఖంలోకి ప్రవేశిస్తున్న ట్లుంటుంది. 5. సభాపర్వం ధర్మయుద్దానికి నాందిగా ముగుస్తుంది. ఉద్యోగపర్వం 
అధర్మపరిపాలనకు భరతవాక్యంవలె ధ్వనిస్తుంది. 6. సభాపర్వంలో నన్నయగారి శబ్దగుణప్రధానరచన లాన్యంచేస్తుంది. 
ఉద్యోగపర్వంలో తిక్కనగారి అర్థగుణప్రధాన రచన అభినయిస్తుంది. 


పీఠిక : 64 


ఈవిధంగా సామ్యభేదాలున్నా అంతర్గతస్వభావంలో ఆనురూప్యం గల ఈ రెండుపర్వాలనూ ఇటు నన్నయా, అటు 
తిక్కనా రచించటం ఆంధ్రసరస్వతి చేసికొన్న అదృష్టం. అందువలన ఈ ఉభయపర్వాలలో కథార్థవిశేషాల తులనాత్మకానుశీలనం 
ఎంతటి ప్రాధాన్యాన్ని వహిస్తుందో కవితార్థవిశేషాల పరిశీలనంకూడా అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది. 


శబ్దగుణశాలి నన్నయచతురశైలి - అర్థగుణశాలి తికృనయజ్వశైలి 


రచనకు రూపాన్నిచ్చేది శబ్దం. ప్రాణచైతన్యాన్ని ప్రసాదించేది అర్ధం. ప్రాణచైతన్యంతో కూడుకొన్న రూపమే శరీరం. 
అందువలననే భామహాదులు కవితకు శబ్బారాలు రెండూ కలిసి శరీర మన్నారు. కావ్యశరీరమైన శబ్బార్ణాలలో శబ్దానికి 
ప్రాముఖ్యముండే రచనను చేసేవారు కొందరూ, అర్థానికి ప్రాధాన్యం ఉండే రచన చేసేవారు కొందరూ, ఉభయ ప్రాధాన్యం 
ఉండేరచన చేసేవారు కొందరూ కనపడతారు. కవిత్రయంలో శబ్బ్దార్జోభయ ప్రాధాన్యమున్న రచనచేసేవాడు నన్నయ. 
అర్థప్రాధాన్యాన్ని మన్నించినవాడు తిక్కన. శబ్దవైచిత్రిచేత అర్థాన్ని దీపింపచేసేవాడు ఎజ్జన. అందువలన ముగ్గురిశెలులూ 
మూడువిధాలుగా ఉంటాయి. ప్రాణచైతన్యంతోపాటు రూపవిలాసంకూడా ఉన్న ఆకృతిమాధుర్యాన్ని నన్నయ తెలుగుకవితకు 
ప్రసాదించాడు. ఆ మార్గాన్ని తరతరాల కవులు తన్మయత్వంతో అనుసరించారు. ఆకృతి వైభవంకంటె ఆత్మచైతన్యం 
అనంతంగా ప్రకాశించే తేజశ్ళరీరాన్ని కవితకు తిక్కన ప్రసాదించాడు. నన్నయకవిత వివేకానందుడివలె రూపకాంతిమనోజ్ఞంగా 
ఉంటుంది. తిక్కనకవిత రామకృష్ణపరమహంసవలె భావతేజస్సుందరంగా ఉంటుంది. ఎజ్జన ఆకృతిని అలంకరిస్తాడు; 
భావంచేత రూపారాధనం చేయిస్తాడు. ఆహార్యంచేత అలంకృతుడైన రాజకుమారుడివలె ఎజ్బయకవిత రాణిస్తుంది. 


కావ్యశరీరం శబ్బార్గోభయరూప మైతే- ఆ శరీరానికి శోభను కలిగించే గుణాలుకూడా శబ్బార్థగుణాలుగా ఉండాలని 
వామనుడు వింగడించాడు. ఉదాహరణకు- ఒక యువతి ఉన్నది. ఆ యువతి శరీరానికి శోభను కలిగించేది యౌవనం. 
ఇది కావ్యంలోని శబ్దగుణంవంటిది. శరీరశోభను కలిగించే యౌవనం యువతికి ఉన్నా ఆమె ముగ్గ కాకుండా గయ్యాళిగా 
ఉన్నదనుకోండి. ఆమె ఆస్వాదయోగ్యతను కోల్పోతుంది. లజ్జ మొదలైన ముగ్గ్జాలక్షణాలు ఆమె శరీరగుణాలు కావు. ఆమె 
సంస్కారంనుండి పుట్టిన ఆత్మగుణాలు. కావ్యానికి అర్థగుణాలవంటివి. యువతి సిగ్గులమొలక అయినప్పుడే ఉపభోగంలో 
శోభిస్తుంది. లేకపోతే రసభంగ మయ్యే అవకాశం ఉన్నది. ఈ తార్కాణంవలన కావ్యరచనలో శబ్బార్థగుణాల కున్న 
సార్థకమైన స్థానం స్పష్టమౌతుంది. 


కావ్యానికి ఆత్మ రసం. అది ధ్వనిమయంగా శబ్బార్ధాల నాశ్రయించి ఉంటుంది. ఆత్మలక్షణాలను గుణాలు 
వ్యంజింపచేస్తాయి. రసాన్ని ఆస్వాదించటానికి అనుగుణమైన సౌందర్యాభివ్యక్తిని గుణాలు కల్పిస్తాయి. నన్నయ కవితలోని 
ఆస్వాదనీయ మైన సౌందర్యం శబ్దగుణసంయోజనంవలన ప్రధానంగా ఏర్పడుతుంది. గుణవర్దకమైన శబ్దం అతడి రచనకు 
ప్రాణం. దానివలన రచనకు నాదమాధుర్యం ఎర్పడుతుంది. సహజశోభాహేతువు లైన గుణాలను నన్నయ రచనలో 
పోషించినా వాటివలన రీతులు రూపుకట్టినట్టు సాధారణంగా కనపడవు. కాని, అక్కడక్కడ అటువంటి రచనను ఆవిష్కరించి 
రీతివైభవాన్ని ప్రదర్శించటం నన్నయకవితలో కనపడుతుంది. మచ్చునకు కుబేరసభలో పరమేశ్వరుడు సదా నివసించి 
ఉంటాడనే అంశాన్ని వర్ణించినపద్యం- 


ఈ. వానికి నెయ్యు(డై యమరవంద్యపదాంబుజు( డంబికా బృహ 
త్పీనపయోధరాగ్రపరిపీడితవక్షుండు, భూషణీకృతా 
హీనుల డశేషలోకగురు. డీశ్వరు. డెప్పుడు నంద యుండు నా 
నానిశితాయుధాయుతసనాథమ హాద్భుతభూతకోటితోన్‌. (సభా. 1.78) 
ఈ పద్యంలో ఓజఃప్రసాదగుణమిశ్రమం వైదర్భీరీతిని రూపుకట్టించింది. ఇందులో శివుడికి వేసిన విశేషణాలు 


నన్నయలో అపూర్వంగా కనపడతాయి. శ్రీనాథుడిరచనలో విశేషించి భీమఖండ, కాశీఖండాలలో శివుడి శృంగార రసికత్వం, 
శివగణ వీరవ్రతత్వం- సాధారణంగా గోచరిస్తాయి. “అంబికా బృహత్సీనపయోధరాగ్ర పరిపీడితు' డనటంలోని శృంగారం. 


పీఠిక : 65 


“భూషణీకృతాహీనుడు” అన్న సమాస సంఘటనలో ఉన్న సంస్కృత వ్యాకరణ ప్రయోగటప్రాథి, “నానా నిశితాయుధాయుత 
సనాథ మహాద్భుత భూతకోటి'ని వర్ణించే విశిష్టపదరచనా రీతి నన్నయ అప్పుడప్పుడు ప్రదర్శించే రీతి విన్యాసం. శ్రీనాథుడు 
తరువాత దీనిని సొమ్ముచేసికొన్నాడు. “కుంభినీధర సుతాకుచకుంభ పరిరంభ మహలోలుపాయోం నమశ్శివాయ” అని 
శ్రీనాథుడు ఈ రీతిమార్గాన్ని తన నీతిగా మార్చుకొన్నాడు. ఆ శిల్పంలో శ్రీనాథుడు ఆ తరువాత నన్నయకు వారసుడై 
రసానుగుణమైన రీతులను పోషించే రచనకు ఒక కళాపూర్ణత్వాన్ని కల్పించాడు. నన్నయ ఆ మార్గంలో శ్రీనాథుడికి 
గురువైనాడు. 


క. “నెట్టుకొని కొలుతు నన్నయ 
భట్టోపాధ్యాయ సార్వభౌముని గవితా 
పట్టాభిషిక్తు భారత 


య 


ఘట్టోల్లంఘనపటిష్టగాఢప్రతిభున్‌” అని శ్రీనాథుడిచేత కీర్తించబడ్డాడు. 


యం 


ఓజఃప్రసాదగుణమిశ్రమంవలన వైదర్శీరితి, ఓజఃకాంతిగుణాలవలన గౌడీయరీతి, మాధుర్యసొకుమార్యాలవలన 
పాంచాలిరీతి ఏర్పడతాయని లాక్షణికు లంటారు. ఈ రీతుల రీతులను శ్రీనాథుడి కవితలో గుర్తించినంత సులభంగా 
నన్నయలో కనుగొనలేము. అయినా గుణవద్రచనాసౌందర్యాన్ని మాత్రం గుర్తించి ఆస్వాదించగలం. నన్నయకవితలో 
ప్రసాదగుణం ప్రధానపాత్ర నిర్వహిస్తుంది. ఓజోమాధుర్యాది గుణాలలో ప్రసాదాన్ని ఆస్వాదయోగ్యంగా కలిపి ప్రయోగిస్తాడు 
నన్నయ. దానితో పద్యరచనకు హృద్యమైన సౌందర్యం ఏర్పడుతుంది. రసగుణాలైన దశవిధగుణాలను రసోదంచితంగా 
మేళవించి రచనలో రామణీయకత్వాన్ని సృష్టిస్తాడు నన్నయ. “నన్నయగారి రచన ప్రవాహము వంటిది. పద్యము విరుగదు. 
అమృతాధారగా బోవుచుండును. అట్టుపోవుచున్న పద్యము తా నొక్కొక్కచోట విరుగును. ఎందుకు విరుగు ననగా, నచ్చటి 
భావము రచనచేత ధ్వనింవంజేయుటకు-” అని కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాఖ్య (నన్నయగారి 
వ్రనన్నకథాకలితార్ణయుక్తి- పు. 172) నన్నయరచనలో గుణవ్రధానన్వభావాన్ని తెలుపుతున్నది. నన్నయ రచనలో 
అలంకారరీతివృత్తులు గుణపోషకాలుగా నిలవటం విశేషం. అది నన్నయకవితా శీలం. 


తిక్కన అర్జగుణప్రధానవాది. అర్జగుణాలసంయోజనంవలన ప్రధానంగా రసాన్ని పోషిస్తా డాయన. అందువలననే 
పాత్రల ఆకృతులకంటె అభినయాన్ని విశేషంగా చిత్రిస్తాడు. శబ్దగుణం ఆకృతి వైభవాన్నీ, అర్థగుణం అవస్థావిలాసాన్నీ 
ధ్వనింపచేస్తాయి. అవస్థలను దీపింపచేసేవి అనుభావసాత్వికభావాలు. అనుభావాదులు రసభావవ్యంజకాలు. వాటి వ్యక్తీకరణంవలన 
శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యచి త్రణ వెల్లివిరుస్తుంది. దానికి సంభాషణాదులు రసవద్వృత్తులను అనుసంధింపజేస్తాయి. దానివలన 
కావ్యానికి రూపరామణీయకత్వంతోపాటు రసాభ్యుదయోల్లాసంకూడా ఎర్పడుతుంది. నన్నయ శబ్దగుణాలవలన కలిగించే 
రామణీయకత్వం వలన రసాభ్యుదయం కవితకు సిద్ధిస్తుంది. తిక్కన అర్థగుణపోషణంవలన రసాభ్యుదయంతోపాటు 
ఉతలత్‌+లాస్యస్థితి (నృత్యాయమానస్థితి) కూడా ఏర్పడుతుంది. నన్నయ శబ్దగుణప్రధానరచనకు మార్గదర్శకుడు. తిక్కన 
అర్థగుణప్రధానరచనకు ప్రస్థానాచార్యుడు. 


శబ్బార్దగుణ స్వభావాలు ఈవిధంగా ఉంటాయి. 


గుణం శబ్దగుణం అర్థగుణం 
1. ఓజస్సు గాఢబంధత్వం అర్థప్రౌడి 
2 ప్రసాదం బంధశైథిల్యం అర్థవైమల్యం 
3. శేషము మసృణత్వం ఘటన 
4. సమత మార్గాభేదం అవైషమ్యం, ప్రక్రమాభేదం 
5 సమాధి ఆరోహావరోహక్రమం అర్థదర్శనం 


6. మాధుర్యం పృథకృదత్వం ఉక్తివైచి త్ర్యం 

7. సౌకుమార్యం అజరఠత్వం అపారుష్యం 

8. ఉదారత బంధవికటత్వం సభ్యప్రసంగంలో అగ్రామ్యత్వం 
9. అర్థవ్యక్తి అర్థవ్యక్తి హేతుత్వం వస్తుస్వభావస్ఫుటత్వం 

10. కాంతి బంధౌజ్ఞ్వల్యం దీప్తరసత్వం 


మరే వివరాలకు పోకుండానే పై శబ్దార్థ గుణ వివేచనను ముందుంచుకొని సమీక్షించినా సహృదయలోకానికి నన్నయ 
తిక్కనల రచనలలోని తారతమ్యం గోచరమౌతుంది. శబ్దబంధానికి సంబంధించినవి శబ్దగుణాలు, అర్థప్రకటనకు సంబంధించినవి 
అర్థగుణాలు. నన్నయ కవితలో అర్థప్రకటన చేస్తున్న శబ్దసౌందర్యం అనుభవానికి అందుతుంది. చక్కగా చిక్కగా అల్లిన 
పూలదండ పరిమళం వెదజల్లు తున్నట్టుంటుంది. తిక్కన రచనలో శబ్ధం అర్థసమర్పణం చేసి అంతర్జిత మౌతుంది. 
అందువలన తిక్కన రచనలో శబ్దం పానకంలో చక్కిరవంటిది. మరొకవిధంగా చెప్పాలంటే- నన్నయశబ్దగుణరచన పండు 
తింటూ రసాన్ని ఆస్వాదించినట్టుంటుంది. తిక్కనరచన పండ్లరసాన్నే త్రాగుతున్నట్టుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- 
శబ్దగుణశాలి నన్నయ చతురశైలి; అర్థగుణశాలి తిక్కనయజ్వశెలి. 


వామనాదులు శబ్బార్ధగుణ వివేచనం చేసి విశ్లేషించి చూపించినా ఆ తరువాతి లాక్షణికులు ఆ విభాగాన్ని అంతగా 
పాటించలేదు. దానికి కారణం కవిత్వంలో శబ్దగుణాలను గుర్తించినంత సులభంగా అర్థగుణాలను గుర్తించలేము. అసలు 
కవులుకూడా అర్ధగుణప్రధానమైన రచనం చేయటం చాలకష్టం. తెలుగులో తిక్కన అటువంటి కవిత వ్రాసి “తన కావించిన 
సృష్టి తక్కొరులచేతం గాదునాన్‌” అని ఎజ్జయగారిచేత ప్రశంస అందుకొన్నాడు. ఆ భేదం నన్నయ తిక్కన కవితలలో 
కనపడుతుంది. నన్నయ శబ్దగుణవాది కాబట్టే అనుయాయులు అసంఖ్యాకంగా ఏర్పడ్డారు. తిక్కనరచన క్లిష్టం కాబట్టి 
ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. అందువలన లక్షణగ్రంథకర్తలుకూడా అర్జగుణాలను ప్రత్యేకంగా పరిగణించటం మాని 
శబ్దగుణాలకు అనుబంధాలుగానే భావించారు. అంటే నన్నయశబ్దగుణాలను అనుశీలించే టప్పుడు శబ్దగుణ లక్షణాలను 
ముఖ్యంగానూ, అర్థగుణలక్షణాలను గౌణంగానూ పరిగణించాలన్నమాట. తిక్కనకవితలో ఇది వ్యత్యస్తంగా మారుతుంది. 


శబ్బార్థగుణ విభాగం ధ్వనిసిద్దాంతం వచ్చినతరువాత వెనుకపడింది. ధ్వనివాదులు గుణాలు రసధర్మాలే కాని 
శబ్బార్థధర్మాలు కావని స్పష్టంగా చెప్పారు. అవి పది కాని, ఇరవై కాని కావని, రసానుభవదృష్టితో వాటిని మూడుగానే 
గుర్తించవచ్చుననీ పేర్కొన్నారు మమ్మటాదులు. రసానుభవంలో చిత్తద్రుతివలన కలిగే ఆహ్లాదకత్వం శృంగారాదు లలో 
ఉంటుంది కాబట్టి ఆ రసగుణం మాధుర్య మని గుర్తించారు. మాధుర్యం కరుణ, విప్రలంభ, శాంతరసధర్మా లనికూడా 
పేర్కొన్నారు. రసానుభూతిలో చిత్తవిస్తారరూపమైన దీప్తత్వం వీరరసంలో కలుగుతుంది కాబట్టి ఓజస్సు ఆ రనగుణమని 
నిర్దేశించారు. వీరంకంటె రౌద్రబీభత్సాలలో ఓజస్సు రాణిస్తుందని కొందరు భావించారు. సర్వరసానుభవాలలో చిత్తవికాసం 
సర్వసామాన్యధర్మ మనీ అది సర్వరసాభ్యుదయ హేతు వనీ భావించి లాక్షణికులు ప్రసాదగుణం అటువంటి సర్వరస 
సామాన్యధర్మ మనీ గుర్తించారు. నన్నయరచనలో ప్రసాదగుణం ప్రధానమని గమనిస్తే అది సర్వరసరమ్యంగా ఉంటుందనీ, 
నానారుచిరార్టసూక్తికి నాణ్యంగా పనికివస్తుందనీ, అర్ధయోజనాన్ని రసార్థయోజనంగా గ్రహిస్తే సర్వరసగుణాలను ప్రసాదంలో 
మిశ్రితంచేసి నన్నయ వాడతాడనీ స్పష్ట మౌతుంది. 


పదిగుణాలూ వస్తుతః మూడుగుణాలలోనే అంతర్భవిస్తాయని మమ్మటాదుల అభిప్రాయం. కవిత్రయమార్గంలో 
ధ్వన్యనంతరయుగంలో రసధ్వనిమార్గదర్శకత్వాన్ని నిర్వహించిన లాక్షణికులలో మమ్మటుడు ముఖ్యుడుకూడ. అతనికాలం 
క్రీ.శ. 1020-1100. నన్నయసముకాలీనుడు. అంటే- నన్నయదృకృథం ఆనాటికి ఆధునిక మన్నమాట! 


ఆనాటి లాక్షణికులు ఓజస్సు, ప్రసాదం, మాధుర్యం అనేవి మూడే ప్రధానగుణాలనీ, పదిగుణాలలో శ్లేష, సమాధి, 
ఉదారగుణాలు ఓజస్సులోనూ, అర్థవ్యక్తి ప్రసాదంలోనూ, సుకుమారకాంతి సమతలు మాధుర్యప్రసాదాలలోనూ అంతర్భవిస్తాయనీ 


పీరిక : 67 


భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రసధ్వనిమార్గంలో పయనించే నన్నయ దీనికి అనుకూలుడే. అందువలన నన్నయ తిక్కనాదులలో 
గుణవిచారం చేసేటప్పుడు రసధర్మాలుగా, తదనుకూల రచనాధర్మాలుగా పరిశీలించటం సమంజస మౌతుంది. 


సభాపర్వంలో వివిధరసగుణాలను పోషించే ప్రసిద్ధపద్యాలు నూటికిపైగా ఉన్నాయి. అందులో సగానికి పైగా 
ప్రసాదం, అర్థవ్యక్తిగుణాలకు, మిగిలినవాటిలో చెరిసగం ఓజస్సుకు, మాధుర్యానికి చెందుతాయి. వాటిలో అంతర్భవించే 
గుణాలన్నీ ఆ యా సందర్భాలలో పోషించబడినాయి. 


నన్నయకవితలో ఓజస్సు 


సభాపర్వంలో వస్తువు వీర రౌద్రరస ప్రధానమైనది. పాండవ రాజసూయం ధర్మయుద్ద దాన వీరాలతోనూ, వాటికి 
పోషకంగా నిలిచే రౌద్రవిస్ఫూర్తితోనూ, మాయాద్యూత ఘట్టం రౌద్ర కరుణరసాలతోనూ ఉద్దీప్తంగా సాగాయి. అందువలన 
ఇందులో లలితరసాల ప్రసక్తి తక్కువ. అందువలన ఓజస్సు అనేగుణం విస్తృతంగా ప్రయోగించే అవకాశం ఉన్నది. 


ధర్మజుడు ధర్మవీరుడు కావటంచేతను, ఉదాత్తుడు, శమప్రవృత్తి కలవాడు కావటంచేతను అర్ధపురుషార్థసాధకులలో 
వెలుగొందే రౌద్రం పరుషంగా వ్యక్తం కాదు. ఆయనకు సహాయకులైన శ్రీకృష్ణ భీష్మాదులయందుకూడ శిశుపాలాదులవలె 
శుద్దరౌద్రం భాసించే అవకాశం లేదు. ఇక శత్రువులలో దుర్యోధన, శకుని, కర్ణాదులు కపటవర్తనులై వ్యవహరించటంచేత 
వారియందు శుద్దరౌద్రం రాణించదు. ఇకపోగా సభాపర్వంలో భీమసేను డొక్కడే భీషణయుద్దాలూ, ప్రతిజ్ఞలూ చేసేవాడు. 
అయినా అతడు ధర్మజుడికి అనునాయకుడు. అనివార్యమైన అతని ఆగ్రహాన్ని అందరూ అదుపుచేయటానికి ప్రయత్నించారు. 
అందువలన శుద్దమైన ఓజస్సు ఆతనియందూ ఆవిష్కరించబడటానికి వీలులేదు. ఈ పరిస్థితులలో నన్నయకవితలో 
వీరరౌద్రరసానుగుణమైన ఓజస్సు ప్రసాదమిశ్రితమై ఉండటమే సహజం. అటువంటిరచన ఉండటమే గమనార్హం. 


నన్నయకవితలో రౌద్రరసగుణమైన ఓజస్సును ప్రదర్శించిన ప్రసిద్దమైన పద్యపంచరత్నాలు సభాపర్వంలోనే కొలువుతీర్చి 
ఉండటం, అవి రౌద్రరసవిస్తారమైన రెండో ఆశ్వాసంలోనే ఉండటం విశేషం. 


1. 'రయవిచలత్తురంగమతరంగములన్‌....... క్షణంబునన్‌.” (2.33) 
2. “ప్రకటితకోపవేగమున.......... అంతకమూర్తి కచ్చటన్‌.” (2.51) 
3. “కురువృద్దుల్‌............ ఉగ్రాకృతిన్‌' (2.233) 
4. 'ధారుణిరాజ్యసంపదమదంబున..... ఉగ్రరణాంతరంబునన్‌ (2.249) 
5. '“కనకోర్వీధరసానుసారరుచి..... సంగ్రామరంగంబునన్‌.” (2.297) 


అంగ, నేపథ్య, వాక్యభేదాలచేత రౌద్రరసం మూడువిధా లని భరతుడు నిర్దేశించాడు. పై పద్యాలైదింటిలో 
మొదటిది నేపథ్యానికీ, రెండవది అంగానికీ, మిగిలినమూడూ వాక్యరౌద్రానికీ ఉదాహరణలు. వాక్యరౌద్రాన్ని స్వభావరౌద్ర 
మనికూడా అంటారు కాబట్టి భీమార్జున రౌద్రప్రతిజ్ఞలను వర్ణించే పద్యాలు వారి రౌద్రస్వభావాన్నికూడా వ్యక్తంచేస్తున్నాయి. 
మొదటిరెండురకాలూ కథాకథనంలోని వర్ణనలు, మిగిలినమూడూ వీరప్రతిజ్ఞలు, పాత్రోచితవాచ్యాభినయపతాకలు! 


“'రయవిచలత్తురంగమతరంగములన్‌'- అనే పద్యంలోనిది శిశుపాలవధ అనే రౌద్రకర్మకు నేపథ్యాన్ని కల్పించే 
యదు వృష్టి భోజ కుకురాంధకవాహినుల సంకుల విజృంభణవర్ణనం. ఇది నిర్ణయతర రోషమారుతనితాంత సమీరితమైన 
వాహినిని దర్శింపజేసే సావయవరూపకం. రోషశబ్దంచేత అది రౌద్రరసానికి సంబంధించిన క్రోధభావోద్వేగస్థితిని నన్నయ 
ధ్వనింపజేస్తూ ఓజస్సును నిబంధించాడు. అలంకారాన్ని అక్షరరమ్యతతో సంవదించి క్రోధభావదిప్తిని భావనామయం చేశాడు. 
సైనికసమూహం ప్రదర్శించే కోపం రసస్ఫూర్తిని పొందదు. కాని, ఉద్దీపనవిభావంగా రాణిస్తుంది. ఇది క్రోధభావదీప్తిని మాత్రం 
తెలిపే అలంకారధ్వనిమయమైన పద్యం. ఇది రౌద్రరసభావం ప్రకటిస్తున్న విభావవర్ణనం. ఇందులో అనుభావవర్షనం 
అస్పష్టం. 


పీర్రిక : 68 


'ప్రకటితకోపవేగమున'-అనే పద్యం-భీష్ముడిని రూక్షాక్షరవచనాలతో ఆక్షేపిస్తూ ఉన్న శిశుపాలుడిని చూచి సహించలేక 
కోపించి భీమసేనుడు రౌద్రాకారంతో నిలిచిన అతడి అనుభావాలను వర్ణించేది. శత్రుకృతమైన నిందావమానాలవలన 
అభిమానధనుడైన ధీరుడికి కలిగే క్రోధోద్రేకం ఇందులో వర్ణ్యవస్తువు. క్రోధాన్ని ఎర్రబడిన కన్నులు, ముడివడిన కనుబొమ్మలు, 
నిప్పులు రాలే చూపులు, ఎర్రబారిన ముఖం, స్వేదం, పళ్ళు పటపటకొరకటం, పరుషవాక్యాలు పలకటం మొదలైన 
అనుభావాలతో వ్యక్తంచేస్తారు. భీముడియందు ఆ అనుభావాలను అలంకృతంచేసి నన్నయ రౌద్రవిభావాన్ని భావనామయం 
చేశాడు. 


ఇందులో గమనించవలసిన అంశాలు ముఖ్యంగా మూ డున్నాయి. 
1. శ్రవ్యకావ్యమర్యాద నాశ్రయించి అలంకారం విభావాన్ని ఆస్వాదమధురంగా మారుస్తుంది. 
2. ఓజోగుణంవలన పఠితలకు చిత్తవిస్తారరూపమైన రౌద్రరసానుభవం కలుగుతుంది. 


3. “అతిరౌద్రాకారమున నలిగిన 'భయానకతరలీల6దాల్బె' “అంతకమూర్తి' '“నిఖిలక్షత్రియత్రాసజనకంబుగా నలిగి” 
అనేమాటలు రౌద్రరస అభినయానికి సంబంధించిన సాంకేతికపదాలవంటివి. రౌద్రాకారంతో కోపించటం అనేది 
భరతనాట్యశాస్త్రంలోని అష్టమాధ్యాయంలో చెప్పిన ఉత్తమాంగాభినయంలో భాగమైన రౌద్రదృష్టికి సంబంధించింది. 
చలనంలేని కనురెప్పలతో, తారకలతో, బొమముడితో కూడిన క్రూరమూ, పరుషమూ, అరుణమూ, ఉద్ధృతమూ 
అయిన చూపవు గల ముద్ర-రౌద్రాకారం- రౌద్రరసంలో ప్రయోగించేది. ఆ ముద్రలో సాక్షాత్‌ నాట్యరసమైన 
రౌద్రరసం అకృతిగొన్నట్లుగా భీముడు ఉన్నా డని నన్నయవర్ణన. 'భయానకతరలీల' అన్నదికూడా రసదృష్టికి 
సంబంధించిందే. చూచేవారికి భయం కలిగించేదిగా ఉండేది భయానకం. అంటే చూచేవారుకూడా భీముడి 
ఆకారాన్ని చూచి రెండురెప్పలూ బాగా విప్సారి నిశ్చలంగా ఉండగా, తారకలు మెరుస్తూ తిరుగుతూఉండగా, 
అత్యధికమైన భయాన్ని చూపించే దృష్టిగల భంగిమ భయానకదృష్టి, అటువంటి భంగిమలో చూపరులు భయంతో 
నిలబడేటట్టు భీముని రౌద్రాకారం ఉన్న దని భావం. ఇవి నాట్యపరిభాషకు సంబంధించినవి కాగా, “అంతకమూర్తికి” 
అనేది కావ్యాలంకారానికి సంబంధించింది. ఈవిధంగా రౌద్రరసవర్ణనం చేసేటప్పుడు నాట్యపరిభాషను కావ్యపరిభాషతో 
కలిపి వాడే రచనాశిల్బంలో నన్నయగారే తిక్కనకు మార్గదర్శకు లయ్యారు. “కనుగొనికోపవేగమున.....” (విరా.2.133) 
అనే తిక్కనపద్యం ఈపాదులో మొలిచిందే. 


“కురువృద్దుల్‌ గురువృద్దబాంధవులు '- అనే పద్యంలో రౌద్రరసపోషక మైన వాచికాభినయానికీ, పాత్రోచితసందర్భోచిత 
సంభాషణానికీ ఓజస్సు సమర్థమైన సాధకంగా నిలిచింది. గాఢబంధత్వంతోపాటు అర్థ పౌఢికూడా ఈ శపథంలో రాణించింది. 
ఇంతమంది పెద్దలు చూస్తూఉండగా ఖలుడైన దుశ్శాసనుడు ద్రౌపదిని “ఇట్లు” చేశాడు అన్నాడు భీముడు. “ఇట్లు” అనే 
పదం వాచికాభినయంలో అనంతమైన భావాభివ్యక్తికి పనికివచ్చే వాజ్మయసాధనం. ఇట్టు-అన్నప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదికి 
చేసిన అవమానం అవాచ్యం(నోటపలుకరానిది) అనీ, అంతటి అవమానంచేశాడనీ సందర్భోచితంగా గమ్యమానమైన అర్థం. 
దానితోపాటు మరొక అర్థంకూడా ప్రతీయమానం అవుతుంది. భీముడికి అంతటి కోపం వచ్చేటట్లు అవమానంచేయటానికి 
ఎంత వీలుందో ఆవిధంగా అని అర్ధం. ఆ కోపం ఎంతటిది? ఇంతమంది చూచేటట్లు అవమానంచేయటానికి కారకుడైన 
దుర్యోధనుడిముందు దుశ్ళాసనుడి రొమ్ముచీల్చి అందులోనుండి పారే నెత్తురుటేరులను త్రాగితేకాని తీరనంతటిది. రౌద్రం 
రాక్షస ప్రవృత్తికి సంబంధించిందని భరతనాట్యశాస్త్రం. పచ్చినెత్తురు త్రాగటం ఎంత రాక్షసమో అంత రౌద్రం, అంత ఉగ్రత్వం. 
దుశ్శాసనుడు చేసింది అంతటి రాక్షసకృత్య మని భీముడి భావం. ఇంతటి అర్థప్రాఢి భీముడి వాక్కులలో ఉన్నప్పుడు ఈ 
పద్యంలోది అర్థగుణమైన ఓజస్సు అనవచ్చును కదా? కాదు. ఆ అర్థప్రాథిని గాఢబంధానికి గౌణం చేశాడు నన్నయ. 
అందువలన ఇది శబ్దగుణమైన ఓజస్సు సార్ధకంగా సాగిన సమర్థవంతమైన పద్యం. భావిరణరంగంలో దుర్యోధనుడికంటె 
దుళ్ళాసనుడిచావు ముందుగా జరుగుతుందనీ, అతడి కర్మానుభవానికి (ప్రేరకుడైన దుర్యోధనుడు అప్పుడు పరితపించక 
తప్ప దనీ వ్యంగ్యార్థం. రౌద్రరసంనుండి కరుణరసం పుడుతుంది. దుర్యోధనుని రౌద్రంనుండి ద్రౌపదియందు కరుణం 
జనించింది. శత్రుకృత అవమానంనుండి భీముడిలో రౌద్రం జనించింది. దానివలన దుర్యోధనాదులకు శోకం కలిగిస్తా నని 


పీఠిక: 69 


అతడు శపథం చేశాడు. రౌద్రానుప్రాణిత యుద్దవీరం ఇందులో రసం. అందువలననే అతడిశపథం విని సభ్యులు 
అద్భుతరసావిష్టు లైనారు. వీరం జనకరసం. అద్భుతం జన్యరసం. 


దుశ్ళాసనుడిని చంపుతా నని భీముడు శపథం చేసినప్పుడు ఆలోచిస్తూ ఆగ్రహాన్ని అభివ్యక్తీకరించాడు. మరి- 
దుర్యోధనుడి తొడలు విరుగగొడతా నన్నప్పుడు భీముడు 'సర్వజనభయానక్రోధావేశవివశు'డైనాడు. 'రౌద్రాకారం' తాల్బాడు. 
అప్పుడు పలికినపద్యం “ధారుణిరాజ్యసంపద మదంబున......”. చెయ్యకూడని పనిని వివేకం లేకుండ చేశాడు కాబట్టి 
దుశ్శాసనుడు ఖలుడు, పశుతుల్యుడు. అతడి నెత్తురు త్రాగటం అతడి పశుత్వానికి అనువైనపని. కాని, దుర్యోధనుడు 
తెలిసి మదంచేత ఇల్లాలిని అవమానించ దలచిన “దురాత్ముడు” (చెడుబుద్ది కలవాడు, దుష్టమైన స్వభావం కలవాడు) 
వీడు చావకూడదు, చచ్చినట్టు పడి తన కర్మఫలాన్ని భీము డనే రౌద్రాకారుడివలన ఇహంలోనే అనుభవించి అవమానం 
పొందాలి అన్నది అతడి భావం. అర్థప్రొఢికంటె గాఢబంధత్వమే ఈ రచనలో శబ్దగుణమైన ఓజస్సుకు ప్రాణంపోస్తున్నది. ఈ 
నాలుగుపద్యాలు ఒకటికంటె మరొకటి విలక్షణమైనవి, విశిష్టమైనవి. 


భీముడిశపథాలు ద్వంద్వయుద్దాలకే పరిమితమైనవి. అయితే, అరణ్యానికి పోతూ “దుర్యోధనాదులగు రిపులిను 
చంపుతా నని శపథం చేసినట్లు భీముడిచేత నన్నయగారు అనిపించారు (సభా.2.295) కాని అందులో ఓజస్సు లేదు. 
పైపద్యాలలోని తేజస్సుకూడా లేదు. కాగా, అరణ్యానికి పోతూ పాండవులు చేసిన ప్రతిజ్ఞులలో కవ్వడి చేసిన ప్రతిజ్ఞ 
కవోష్టంగా ఉన్నది. “కనకోర్వీధర..... ప అన్న మత్తేభం ఓజోగుణభూయిష్టం. అర్జునుడి ప్రతిజ్ఞిలో అంతర్నిగూఢ క్రోధం 
గర్జించినట్ల్టయింది. వికటత్వ మనే ఉదారతతో కూడుకొన్న జెజ్జ్వుల్యంకూడా ఆ మాటలలో ఉన్నది. పకులముందు పిండాలు 
వేసినట్లుగా, రక్తతర్పణాలతో పక్షులు (ప్రేతాలకు ప్రతినిధులు) సంతోషపడేటట్లు కర్ణాదులను చంపుతా నన్నాడు పారుడు. 
అగ్రామ్యత్వంతోడి వికటత్వం. అర్థప్రాథితోకూడిన గాఢబంధత్వం అర్జునుడి ధీరోదాత్తప్రవృత్తిని వీరరసమూర్తిని ధ్వనింపజేస్తున్నాయి. 
(మరిన్ని వివరాలకు వ్యాఖ్యానంలోని విశేషాంశాలు చూడండి). 


నన్నయగారి సభాపర్వంలో ఈ అయిదుపద్యాలూ ఓజో(శబ్ద)గుణప్రధానకవితకు పద్యపతాకలు! 


రౌద్రరసపోషణంలో తిక్కన శబ్దగుణంకంటె అర్థగుణానికి ఏవిధంగా ప్రాధాన్యా న్నిస్తాడో గమనిస్తే నన్నయతిక్కనల 
గుణవద్రచనలలోని భేదాన్ని తెలిసికొనటం తేలికౌతుంది. ముందుగా తిక్కన నన్నయవలె ఓజోగుణాన్ని శబ్దగుణంగా వెలార్చే 
విధానానికి ప్రసిద్ధమైన పద్యం ఒకటి- 
శా, “దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకప్రతాపస్ఫుర 

ద్గర్వాంధ ప్రతివీరనిర్మథనవిద్యాపారగుల్‌ మత్పతుల్‌ 

గీర్వాణాకృతు లేవు రివ్లు నిను దోర్లీలన్‌ వెస న్గిట్టి గం 

ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!. (సభా. 2-55) 
పాండవుల రౌద్రవిభావవిస్ఫూర్తిని ప్రకటింపజేసే ద్రౌపదివాక్యాలలో అకృతినిరూపణసామర్థ్యం గల శబ్దగుణమైన ఓజస్సును 
కూర్చటం జెచిత్యం. అయితే, తిక్కన రచనలో విభావాలను భావమూర్తులుగా చిత్రించే శిల్చ్పమే అధికం; భౌతికరూపచిత్రణంకంటె 
భావక్రియారూపచిత్రణమే విస్తారం. పైపద్యంలో రౌద్రవిభావ ప్రదర్శనం చేసిన పద్దతి శబ్దగుణాశ్రయంగా తిక్కన రచించి 
చూపించినా ఆయన ప్రధానంగా భావోచితవాక్యవిన్యాసంద్వారా పాత్రలప్రవృత్తులను వ్యంజింపజేసే అర్జగుణాశ్రితమైన 
రచనాశక్తిని ప్రకటించడంలో తన ప్రజ్ఞాప్రాభవాన్ని ప్రసిద్ధంగా ప్రదర్శించాడు. అందుచేత తిక్కన రచనలో అర్థగుణదీప్తి 
భాసిస్తుంది. ఉదాహరణకు భీముడి రౌద్రప్రవృత్తిని ప్రకటించే ఈ పద్యం చూడండి: 
మ. “అవనీచక్రము సంచలింపంగ దివం బల్లాడ నాశాచయం 

బవధూతంబుగ గోత్రశెలనికరం బాకంపముం బొంద న 


పీఠిక: 70 


ర్లవముల్‌ ఘూర్ణన మొంద6 గ్రోధము గృతార్దత్వంబు నొందించి చి 
తవధ(ప్రొఢి వహించి సూతునకు రౌద్రం బేర్చడం జూపెదన్‌”. (సభా. 2.284) 


రౌద్రరసోన్నిద్ర మైన ఈ పద్యంలో నిజానికి తిక్కన శబ్దగుణప్రధాన మైన సమాససంఘటనను ప్రవేశపెట్టియుండవలసింది. 
కాని, గాఢబంధత్వంతో కాక అర్థప్రొడితో భీమరౌద్రాన్ని తిక్కన వ్యక్తీకరించాడు. తిక్కన కిట్టిరచన అత్యంతప్రీతిపాత్రం. 
ఓజస్సును రౌద్రంలో నిబంధించటం రసవద్రచనాధర్మం. అయితే, దానిని శబ్దగుణంగా వెలార్పాలా, అర్థగుణంగా వెలార్పాలా 
అన్నది కవి ఇచ్చాధీనం. తిక్కన పైపద్యంలో అర్జగుణ మైన ఓజస్సును ప్రదర్శించిన తీరు అపూర్వం. క్రోధం స్థాయిభావం. 
అది కృతార్గత్వం పొందటం అంటే రౌద్రంగా మారటమే. దానిని భావరూపంగా, క్రియారూపంగా కీచకుడి పట్ల ప్రదర్శించి 
చూపుతా నని భీమప్రతిజ్ఞ. రౌద్రరసమూర్తి అంటే ప్రళయకాలరుద్రునిమూర్తి అనే అర్థవిశేషం ధ్వని. ఆ రుద్రమూర్తిని చూచి 
ప్రకృతి సంక్షోభిస్తుంది. అటువంటి రౌద్రమూర్తిని ప్రదర్శిస్తానని భీముడి భావం. అప్పుడు కీచకుడుకూడ సంక్షోభాన్ని పాంది 
చిత్రవధకు గురిజెతాడట. భీముడిని ప్రళయరుద్రుడిగా భావింపజేసే అర్ధప్రాథి ఇందులో ప్రధానం. రౌద్రరసంనుండి జనించే 
కరుణరసం భావనారమ్యం. ఇక్కడ శబ్దం అర్థంలో మునిగింది. శబ్దగుణంకంటె అర్థగుణం సాత్తికమైనదీ, సూక్ష్మమైనదీ, 
సుందరమైనదీ అయి, ఆస్వాదమాధుర్యాన్ని పఠితకు భావనామయంగా అందిస్తుంది. ఈ పద్యాలు రెండింటినీ గమనిస్తే 
నన్నయమార్గాన్ని అనుసరిస్తూనే తనప్రత్యేకతను తిక్కన ఎట్లా ప్రపంచించాడో స్పష్టమౌతుంది. ఉభయులమార్గాలలో ఉన్న 
సామ్యభేదాలు తేటపడతాయి. 


శ్లేష సమాధి, ఉదారత అనే గుణాలు ఓజస్సులో అంతర్భవిస్తాయి. వాటిని నన్నయ సభాపర్వంలో నిర్వహించినతీరు 
గమనించదగింది. బహుపదముల ఎకవద్భావం శబ్బాశ్రితమైన శ్లేషం. సన్నివేశఘటన అర్థాశ్రితమైన శ్లేషం. ఈ రెండింటియొక్క 
చక్కని సంయోజనంతో శ్లేషను శబ్దగుణప్రధానంగా ఆవిష్కరించిన నన్నయపద్యం- 


ఉ. “ఆ వనజాననం గురుకులాపశదుండు గడంగి రాజసూ 
యావభృథంబునందు వసుధామరమంత్రపవిత్రవారిధా 
రావళి. జేసి పావనములైన శిరోజములం దెమల్చి పా 
పావహృ' డీడ్చి తెచ్చె సభ కందజు సంభ్రమమంది చూడణగన్‌”. (సభా. 2.216) 


సన్నివేశం రౌద్రరసగంభీర మైనది. నిర్ణయుడైన దుశ్శాసనుడు ద్రౌపదిపవిత్రదీర్ణకేశాలను పట్టి నిండుసభకు లాగుకొనివచ్చే 
క్రియాబహుళమైన నన్నివేశాన్ని నన్నయ శ్లేషలో నిబంధించాడు. అక్షరాలు వేరైనప్పటికీ ఒకేపదంవలె తోపింపజేసే 
సంహిత(సమీపోచ్చారణం)కు అనుకూలమైన వర్గాక్షరాల విన్యాసవిశేషంచేత గాఢంగా భాసించేది శబ్దగుణం. పవర్గ, కవర్గాక్షరాలతో 
మిళిత మైన అంతస్థశ్వాసాక్షరాల వర్ణవిన్యాసం రౌద్రభావోచిత మైన అక్షరరమ్యతను సాధించి శ్లేషను రూపుకట్టించింది. 
ద్రౌపది దీర్ణశిరోజవర్ణనంలో గల దీర్భసమాసబంధం శ్లేషలోని ఓజస్సును పోషిస్తూ ఉండగా, దానిని పట్టి లాగుతున్న 
దుశ్శాసనుడిచర్యను వర్ణించే పదాలలోని శైథిల్యం పఠితకు స్ఫురించకుండా రచించటంలో శ్లేష భాసించింది. ఓజస్సుకు 
అంగంగా నిలిచి తన అస్తిత్వాన్ని ఆకృతికట్టించుకొన్నది. సన్నివేశం నిర్విరామంగా, ఏకధాటిగా ఒక్కుమ్మడిగా దానినిగురించి 
విశ్లేషించి తెలుసుకొనటానికి వీలులేకుండా సాగినట్టు చిత్రించిన ఈ శ్లేషగుణం సార్థకం. శబ్దప్రధానమైన మసృణత్వం 
ఘటనను తనలో ముంచివేసినట్టు రచించిన నన్నయరచన రౌద్రరసోన్నిద్ర మైన శబ్దశ్లేషగుణానికి ఉదాహరణం. అది 
ఓజస్సును తనలో నిలుపుకొన్నది కాబట్టి ఓజోగుణసుందరం. 


నన్నయ తిక్కన రచనలలో శ్లేష శబ్బారఘటనల వ్యక్తిత్వాలను అపూర్వంగా ఆవిష్కరించే శిల్పాన్ని వెలార్చగలిగింది. 
అందువలన నన్నయశ్లేష అక్షరరమ్యతను సంతరించుకొన్నది తిక్కనశ్లేష అర్దసంఘటనకు ఆయువుపోసింది. 


శేష తిక్కన అర్జగుణ ప్రయోగ పాండిత్యాన్ని పట్టియిచ్చే గుణం. పదబంధంలోని మసృణత్వమే శబ్దగుణమైన 
శ్లేషలక్షణం. బహుపదా లున్నప్పటికీ ఏకపదంవలెనే భాసించటం దానిస్వభావం. అర్థగుణమైన శ్లేష అర్థఫుటనకు 


పీర్రిక్ర : 71 


సంబంధించింది. అనేక భావా లున్నప్పటికీ అవన్నీ నీరక్షీరన్యాయంగా కలిసి వేరుపరచటానికి వీలుకాకుండా మెలగుతూ 
ఉండే ఐక్యఘటనాన్ని సంవదింపజేసేదిగా అది కనపడుతుంది. మచ్చుకు - తిక్కన ప్రసిద్ధపద్యం: 


చ. “పగ యడంగించు బెంతయు శుభం; బది లెస్స; యడంగునే పగం 
బగ; వగ గొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే; కడుం 
దెగ మొద లెత్తిపోవం బగ దీర్చంగ వచ్చిన గ్రౌర్య మొందు; నే 
మిగతి( దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా!”. (ఉద్యో. 3-21) 


శేషలో క్రమమూ, కౌటిల్యమూ, అనుల్బణత్వమూ ఉపపన్నమై ఉండా లని వామనుడు పేర్కొన్నాడు. ఈ మూడు 
లక్షణాలూ ధర్మజుడి వాక్యఘుటనలో అర్థగుణసిద్ధిని పొందాయి. తిక్కనపాత్రలు ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్టుండటం 
ప్రసిద్ది. వారి మాటల పొందికలో ఎంత మన్నిక ఉంటుందో వాక్యాల కూర్చులో అంత అర్థసంఘటన ఉంటుంది. 
మాటలను అతకటం శబ్దగుణం; ఊటగా ఊరే భావాలను బహు వాక్యాలలో ప్రవహింపజేసినా ఏకధారను అర్థస్ఫూర్తియందు 
సంఘటింపజేయడం అర్థగుణం. తిక్కన రచనలో శబ్దగుణమైన శ్లేష అర్థగుణమైన శ్లేషకు ఊడిగం చేస్తుంది. వాక్యవిన్యాసంలో 
ఏకసూత్రంగా ఉండే ఆలోచనాక్రమం ఒక్కొక్కప్పుడు వక్రతతో కూడివున్నా అనుల్బణత్వాన్ని ఆద్యంతమూ సమాదరిస్తుంది. 
ఇది తిక్కన సంభాషణశిల్బంలోని ఆయుస్ఫూత్రం. పైపద్యంలోని ధర్మజుడి వాక్యరచన అర్థగుణమైన శ్లేషకు శీర్మప్రాయమైన 
ఉదాహరణం. 


ఆరోహావరోహక్రమం శబ్దగుణమైన సమాధిలక్షణం. పద్యంలోని రచనాబంధం క్రమంగా హెచ్చుతూ తగ్గుతూ, 
దిగుతూ ఎక్కుతూ శ్రోతలకు రచనమీదా, తద్ద్వారా రసభావప్రకటనం మీదా రక్తి కలిగించటమే శబ్దగుణప్రయోజనం. 
అర్థగుణమైన సమాధి పద్యంలోని తాత్సర్యంమీద పరితబుద్దిని సమాహితంచేసి అర్థదర్శనం చేయిస్తుంది. నన్నయరచనలో 
శబ్దసమాధికి అర్థసమాధి అంగం. ఉదాహరణకు- 


మ. “అవనీనాథు లనేకు లుండంగ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ 
దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండ(గ ధరిత్రీనాథ! గాంగేయు దు 
ర్వ్యవసాయంబున. గృష్టు. గష్టచరితున్‌ వార్‌స్టేయు6 బూజించి నీ 
యవివేకం బెజింగించి తిందజకు; దాశార్హుండు పూజార్హుండే!”. (సభా. 2.8) 


శిశుపాలుడి ఈ అధిక్షేపవాక్యాలలో మూడురకాల వాక్యవిన్యాసా లున్నాయి. సభలో నిండియున్న అవనీనాథులనూ, 
విశిష్టారాధ్యులనూ, ఆర్యులనూ, మహీదివిజులనూ, పూజ్యులైన అనేకులనూ చేయెత్తి నిర్దేశించిచూపిస్తూ, వా రందరి 
మహత్యాన్నీ ఎలుగెత్తి చెప్పుతూ ఉదాత్తఫణితిలో ఆరోహక్రమంలో మొదటివాక్యం అన్నాడు. ధరణీనాథ! అనే సంబుద్ధి 
అధిక్షేపాత్మకం; అవివేకిని పట్టుకొని మహారాజా! అని పిలిచినట్లు పిలిచే వైఖరితో పిలిచిన పిలుపది. అక్కడినుండి “స్‌ 
అవివేకం బెతీ(గించి తిందజకు'- అనేంతవరకూ అభిశంసనాత్మకంగా మాట్లాడుతూ వాక్యవిన్యాసంలో అవరోహకక్రమం 
భాసించేటట్లు పలికాడు - శిశుపాలుడు. 'దాశార్శుండు పూజార్హుండే?' అనే వాక్యం అమరాధిక్షేపాత్మక మైన ఆవేశంతో వేసిన 
ప్రశ్న. శిశుపాలుడి కోపం తీవ్రస్థాయిని అందుకొన్న దీర్ణాక్షర రూక్షవచనం, ఆరోహక్రమానికి అచ్చమైన అభివ్యక్తి. 


శిశుపాలుడి రౌద్రప్రవృత్తికి ఈ పద్యం అద్దంపట్టుతుంది. ఆరోహావరోహక్రమంలో ఒక వర్తులం ప్రదర్శిత మైన 
అక్షరవిన్యాసం ఈ పద్యంలోని శబ్దసమాధి శిల్పం. పద్యంలోని “కృష్ణు గష్టచరితున్‌ వార్‌ష్టేయు( బూజించి” అన్నప్పుడూ, 
'దాశార్శుండు పూజార్పుడే” అని అధిక్షేపించినప్పుడూ అర్థం గూఢంగా ద్యోతక మౌతున్నది కాబట్టి అర్థదర్శన ప్రధానమైన 
అర్థగుణనమాదికంటె ఆరోహావరోహాక్రమ విన్యాసప్రధానమైన వాక్యవిన్యాసమే ప్రన్ఫుటంగా ఉండటంచేత ఇది 
శబ్దగుణప్రధానమైన సమాధిగా నిశ్చయించవచ్చును. 


పీర్రిక్ర : 72 


సమాధిలో లఘ్య్వుక్షరవిన్యాసమున్న రచనలో అవరోహం, గుర్వక్షర విన్యాసమున్న రచనలో ఆరోహం అధికంగా 
భాసిస్తాయి. అందులో- అవరోహంనుండి ఆరోహాన్ని అందుకొనే శబ్దగుణసమాధిని నిబంధించే పద్ధతి ఒకరకం. వక్తవ్యాంశాన్ని 
క్రమపరిణామపద్ధతిలోగాని, ఆరంభవివరణపద్ధతిలోగాని చెప్పే ప్రతిపాదనవిధానంలో శబ్దగుణం రాణిస్తుంది. అటువంటి 
పద్యంలోని రచన రక్తిని కలిగించినా అది అంతటితో ఆగకుండా ప్రతిపాద్యాంశంలో పఠితమనస్సును అవహితం చేసే 
గుణాన్ని ప్రకటిస్తుంది. అర్థప్రతిపాదనకంటె అక్షరవిన్యాసం ఆకర్షణీయంగా ఉండేది శబ్దగుణం. అక్షరవిన్యాసంకంటె అర్థప్రతిపాదన 
ఆకట్టుకొనేది అర్థగుణం. ఒకటి నన్నయసొత్తు. మరొకటి తిక్కనసాత్తు. 


ఆరోహక్రమాన్ని అందంగా ప్రదర్శించే శబ్దసమాధిగుణానికి ఉదాహరణం- 


ఉ. “పాలితదుర్ణయుండు శిశుపాలు(డు బాలుండు, వీని నేల భూ 

పాలక నీకు. బట్టువజుపన్‌, మటి ధర్ము వెజుంగ వీనికిం 

బోలునె రాగకోపపరిభూతమనస్కున కల్పరాజ్య ల 

క్షీలలనాంధబుద్ది కనిమిత్తమహత్సరివాదశీలికిన్‌”. (సభా. 2.22) 
శిశుపాలుడిని బాలుడిగా చెప్పి అధిక్షేపించే మాటలనుండి, తనకు ధర్మం తెలియ దని నిందించిన శిశుపాలుడిలో ధర్మం 


తెలియలేని అవగుణాలను ఏకరువుపెట్టే ఆవేశాత్మకమైన వాక్యవిన్యాసంవరకు సాగే ఈ పద్యంలోని అక్షరవిన్యాసం తోపాటు 
వాక్యవిన్యాసంకూడా అవరోహంనుండి ఆరోహంవరకు సాగే సమాధిని సాక్షాత్కరింపజేస్తూ క్రోధభావద్యోతకంగా నిలిచింది. 


పద్యంలో అవరోహక్రమం భాసించే పద్ధతికి ఉదాహరణం- 


చ. “అతులపరాక్రమార్షితములైన ధనంబుల పేర్మిం జేసి యు 

న్నతమగుచున్నపాండునరనాథతనూజాలలక్ష్మి నా కస 

మ్మత మయి సూ వెలింగె విను మాతుల! మానధనాథ్యు. డైన భూ 

పతి సహియింపనోపునె సపత్నులవృద్ధియు నాత్మహానియున్‌.” (సభా. 2.98) 
దుర్యోధనుడి అర్థప్రధానమైన రౌద్రరసానికి పాండవసంపదను చూచి సహించలేకపోవడమే మూలం. పాండవసంపద 
ప్రసక్తివచ్చినప్పుడు ఆరోహకక్రమం, దానిని చూచి సహించలేక విచారిస్తున్నప్పుడు అవరోహక్రమం రచనలో ఉండటం 


సహజంకూడా. ఆ క్రమమే ఈ పద్యశిల్పంలో పాటించిన శబ్దసమాధిగుణం. రచనలో అర్థదర్శనంకంటె అక్షరప్రదర్శనకే 
ఆధిక్యం ఉండటం శబ్దగుణస్వభావం. దీనిలో నన్నయ అందెవేసిన చేయి. 


తిక్కనరచనలో ఆరోహావరోహాలక్రమం అందంగా అమరి ఉన్నా దానికంటె అర్థదర్శనం అగ్రతాంబూలం అందుకొంటూ 
ఉంటుంది. పై రెండురకాలకూ తిక్కనగారి పద్యాలు- 
చ. “అనయము పుట్టె జూదమున; యప్పుడ యెంతయు. జిచ్చువెట్టి కా 

ల్పినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుండు ధర్మసూతి మె 

త్తనిపులి; యెల్లవారలు నధర్మము నీపయి( బెట్టునంతకు 

న్వినండును గానండుం; బిదప నీకును నాకు మరల్పవచ్చునే?”. (ఉద్యో. 2.14) 
ఇది తిక్కనగారిప్రసిద్దపద్యం. ధర్మరాజును 'మెత్తనిపులి'గా తెలుగువారికి పరిచయం చేసిన పద్యం. ఇందులోని వాక్యవిన్యాసం 


గూఢమైన ధర్మజుడి క్రోధాన్ని సమాధిగుణమయంగా ఆవిష్కరించటానికి వినియోగించిన సంభాషణశిల్పం. ధృతరాష్ట్రుడికి 
ఆమోదం కాని తాత్పర్యాన్ని సత్యకథ నదృక్పథంతో చెప్పిన సంజయుడివాక్యాలలో రచన అవరోహంనుండి ఆరోహానికి 


పీరిక: 73 


ఎక్కటం రచనలోని శబ్దగుణసార్టక్యం. అయితే ఆ గుణంకంటె అర్థదర్శనమే ఈ పద్యంలో అధికంగా ప్రకాశిస్తున్నది. అది 
తిక్కనకవితాకళ! 


శ్రీకృష్ణుడు ధృతరాష్ర్రుడితో చెప్పిన మాటలలో దీర్జాక్షరబహుళమైన రచనతో ఎత్తుకొని లఘ్యుక్షరబహుళమైన 
రచనతో పద్యాన్ని ముగించి, ఆరోహణనుండి అవరోహణంగా దిగివచ్చే పద్ధతిని తిక్కన ప్రదర్శించాడు. 
ఊఉ. “కౌరవపాండవుల్‌ తెజంగు గైకొని శాంతత( బొందియున్కి మే 

లారయ నాకు నీకు. గులమంతకు నీనృపకోటి కుర్వికిం; 

బోరితమైన నింతకును బుట్టు మహాపద; గావునన్‌ ధరి 

త్రీరమణాగ్రగణ్య! గణుతించి యవశ్యము. బొం దొనర్చవే!” (సభా. 3.262) 


సచివుడైన సంజయుడు అవరోహంతో ఆరంభించి అర్థసమాధిని మాటలలో రంగరించటం, స్వతంత్రుడైన శ్రీకృష్ణుడు 
ఆరోహణంలో ఆరంభించటం అర్థవంతంగా బోధించటం గమనిస్తే తిక్కన కూడా సందర్భశుద్ది నెరిగి శబ్బార్థగుణాలను 
సార్టకంగా ప్రయోగించటం నన్నయనుండి గ్రహించా డని తెలుస్తుంది. 


వికటత్వం ఉదారత. ఎ రచనలో శబ్దాలు నృత్యంచేస్తున్నట్లు వికటత్వాన్ని ప్రదర్శిస్తాయో అది శబ్దగుణమైన 
ఉదారతాగుణంతో కూడిఉన్న దని చెప్పాలి. కాని, ఉదారతాగుణం అర్జగుణంలో అగ్రామ్యత్వంగా శోభిస్తుంది. ఉపాలంభనాదులలో 
బెచిత్యపోషణకు ఉదారతాగుణం ఉదాత్తపాత్రలకు ఉపాలంబనంగా ఉంటుంది. జరాసంధుడు శ్రీకృష్ణభీమార్భునులతో 
అన్నమాటలు- 


ఆ. “మీరు నాకు నేను మీకు నెన్నండు ము 
న్నహిత మాచరించినదియు లేదు 
మీకు నేల నే నమిత్రుండ నైతి? ని 
రాగసుండ సద్గుణాన్వితుండ.” (సభా. 1.186) 


శ్రీకృష్ణుడి మాటలకు జరాసంధుడు మనసులో ఉడికిపోయి, ఉవ్వెత్తుగా రేగుతున్న రోషకోపాలను అదుముకుంటూ కసిగా 
అంటున్న మాట లివి. గలగలగలగల- నడకతో నడిచిన మాటలు నృత్యాయమానంగా ఉన్నాయి. నన్నయరచనకు తోడుగా 
ఆటవెలదిని ఛందంగా వాడటం విశేషం. క్రోధఘూర్ణితవచనంలోని వికటత్వం ఆత్మసమర్థనంలో, ఆత్మస్తుతిలో అర్థవంతంగా 
రాణిస్తున్నాయి. ఆగ్రామ్యత్వంకంటె పైపద్యంలో వికటత్వమే ప్రచురంగా వెలువడింది. 


పాండవులు అడవులకు ఎట్లా పోయారో వివరంగా విని, వారివలన కౌరవులకు కీడు తప్పదని శంకించి దుఃఖిస్తూ 
ఉన్న ధృతరాష్టుడిని చూచి, కుపితుడైన విదురుడు పలికిన మాటలు నిప్పులవలె చిటపటలాడిన వాక్యవిన్యాసాలు; 
వికటత్వానికి అక్షరరూపాలు. అవి తరలవృత్తంలో తురంగలించాయి. 


తరలము. 
“వగవ నేటికి నింక నైనను వారలం బిలిపించి యీ 
జగతి నెప్పటియట్ల యేలుచు సంతసంబున నుండగా 
జగదధీశ్వర! పంపు, వంచన చన్నె! యన్యులసంపదల్‌ 
మిగిలి చేకొన నిట్లు సేసిన మెత్తురే మది నుత్తముల్‌?” (సభా. 2.315) 


పీర్రిక్ర : 74 


తిట్టవలసినచోట గౌరవంగా మొట్టినట్టు మాట్లాడిన ఈ మాటలు అగ్రామ్యత్వాన్ని ప్రదర్శిస్తున్నా ఆ మాట లనే తీరులో 
గోచరించే వికటత్వం పఠితలహృదయాలను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇది నన్నయ శబ్దగుణమైన ఉదారతాగుణం. 


తిక్కనకూడా రసౌచిత్యపాలనంలో ఈ గుణాన్ని నిపుణంగా వాడతాడు. అర్జునుడు దుర్యోధనుడిని ఉపాలంభిస్తూ 
అన్నమాటలు ఇందుకు ఉదాహరణాలు. 


ఉ. “క్షత్రియు. డోడునే తగదు కౌరవరాజ! యొకండ నేం బృథా 
పుత్తులలోన( బిన్న, నిను బోరికి. బిల్వంగ మాని నాగ ని 
ద్దాత్రి( బ్రసిద్ధి కెక్కి బలదర్పసమగ్రుండ వైన నీవు నీ 
మిత్రులు(గూడ నిట్లయిన మెత్తురె వత్తురె కొల్వ భూపతుల్‌?” (విరా. 5.203) 


అర్జునుడిఅధిక్షేపం సభాపర్వంలోని కథార్థాలమీద ఆధారపడి ఉన్నది. సుహృద్వ్యూతానికి పిలిచినా, యుద్దానికి పిలిచినా 
క్షత్రియుడు ఎదురొడ్డి యశస్సో మృత్యువో తేల్చుకోవాలికాని రణభూమి వదలిపారిపోకూడదు. ఈ ధర్మాన్ని ఆధారంగా 
చేసికొని ధర్మజుడిని జూదంలో ఓడించాడు శకుని సాయంతో దుర్యోధనుడు. ఇక్కడ అర్జునుడు యుద్దానికి పిలిచాడు. కాని 
దుర్యోధనుడు నిలువలేక పారిపోతున్నాడు. నేతిబీరకాయ తీరుగా వీరుడైన దుర్యోధనుడిని నోరారా ఎగతాళిగా ఎత్తిపొడుపుగా 
వాక్యాలను ఉదాత్తానుదాత్తాలుగా పలుకుతూ అర్జును డంటున్న మాటలు ఉదారతకు ఊపిరిపోస్తున్నాయి. అవి అధిక్షేపాలే 
కాని గ్రామ్యాలు కావు. శబ్దగుణాలకు నన్నయ రమణీయతను నేర్పితే, తిక్కన రంజకత్వం అలవరచాడు. 


ఈ విధంగా శ్లేష, సమాధి, ఉదారతలు వీర రౌద్ర రసపోషకాలై ఓజస్సుకు అంగాలుగా రాణిస్తాయి. అందులో 
లీనమౌతాయి. 


నన్నయకవితలో ప్రసాదం 


ఓజోగుణంతో కూడుకొన్న శిథిలబంధం ప్రసాదం. ప్రసాదం శబ్దగుణమైతే బంధశైథిల్యంవలె కనపడుతుంది. 
శిథిలబంధంలో కూడా అర్థవైమల్యం అర్ధగుణప్రసాదం. ప్రసన్నంగా చెప్పే పద్ధతికి సంబంధించింది శబ్దగుణప్రసాదం. పద్ధతి 
నాశ్రయించి ప్రతిపాద్యాంశాన్ని ప్రసన్నంచేసేది అర్జగుణప్రసాదం. నన్నయలో శబ్దప్రసాదం ఎక్కువ; తిక్కన్నలో అర్థప్రసాదం 
అధికం. 


చ. “ప్రియహితసత్యవాక్య! యరిభీషణ! కృష్ణ! భవన్నిదేశసం 
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద? ని 
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశులు; నిమ్మహాధ్వర 
క్రమమును సిద్ది. బొందె నయకిల్బిషకీర్తి వెలుంగుచుండ(గన్‌”. (సభా. 1. 166) 


ఈ పద్యంలో గాఢమైన రచనాబంధం శిథిలమైనట్లు కనపడుతున్నది. ఎందుకొరకు? అది వీరరౌద్రరసభావచర్వణంవలన 
కలిగే చిత్తవిస్తారంకంటె ఆహ్లాదంవలన కలిగే చిత్తవికాసం వంటి అనుభవాన్ని అందించాలి కాబట్టి. రాజసూయ యజ్ఞ 
నిర్వహణ ప్రయోగాని కంతా సూత్రధారుడుగా నిలిచిన శ్రీకృష్ణుడినిగురించి కృతజ్ఞతాబద్ధంగా ధర్మజుడు ప్రదర్శిస్తున్న 
ఆహ్హాదమానసికస్థితికి అభివ్యక్తి ఈ పద్యం. ఇటువంటి రచన నన్నయకు ప్రీతిపాత్రం. ఇది సర్వరససామాన్యమైన రచన. 


భారతంలో నాయకుడైన ధర్మజుడి ప్రశంసలుగాని, ప్రసంగాలుగాని సాధారణంగా ప్రసాదగుణభూయిష్టాలుగా 
ఉండేటట్లు నన్నయ రచించాడు. ఆవిధంగా నాయకుడిని ఆశ్రయించుకొని సాగే స్థాయిభావంగాని, తత్పోషకాలైన భావాలుకాని 
ప్రసాదగుణప్రధానంగా ఉండటం బెచిత్యమని నన్నయ భావించినట్టున్నాడు. ఉదాహరణకు- ఈ పర్వంలో కొన్నిపద్యాలు. 


పీర్రిక: 75 


1. పాండవులలో అగ్రజుడైన ధర్మజుడిని రాజసూయయాగం చేయగలిగిన సమర్దుడిగా పాండురాజు పలికినమాటలలో 
అతని యుధిష్థిరత్వం వ్యంగ్యం. ఆ వీరరసమూర్తిని వర్ణించినపద్యం. “అనుపమశక్తిమంతులు......” (సభా.1.90) 


2. అర్జునుడు ధర్మరాజును రాజసూయం చేయుమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం వీరరసానుగుణం. “భూభుజులం 
జయింపుము.....” (సభా.1.128) 


3.  దిగ్విజయానంతరం ధర్మజుడు శ్రీకృష్ణుడిని ప్రశంసించటం “ధారుణీధర! ధర్మతత్త్వనిధాన!...... ” (సభా. 1.270) 
భక్తిభావపోషకం. 


4. శ్రీకృష్ణుడు ధర్మజుడిని భారతాన్వయభూషణుడిగా ప్రశంసించటం. “పూజ్యుండ వెల్లవంశముల భూపతులందును...... 
(సభా. 1.279) 


5. ప్రజలు దర్శించిన రాజసూయయాగదీక్షితుడైన ధర్మజుడిస్వరూపవర్ణన. “సమ్మదమంది చూచిరి...... ధర్మనందనున్‌” 
(సభా. 1.290) 


6. ధర్మరాజు భీష్ముడిని సభలో పుట్టిన కలకలాన్ని మాన్సు మని ప్రార్థించటం, భయభావం- “ధరణిలో. గల 
రాజు లెల్లను......... (సభా. 2.35) 


7. రాజసూయయాగం ముగించిన ధీరుడు ధర్మజుడివర్ణన. (సభా. 2.73) రాజుల ప్రశంస. (సభా. 2.75) 
8. ధర్మజుడినిగురించిన శ్రీకృష్ణప్రశంస. (సభా. 2.81) 

9. ధర్మజవైభవాన్ని దుర్యోధనుడు ప్రశంసించిన పద్యాలు- (సభా. 2.110, 111) 

10. ధర్మరాజువ్యక్తిత్వాన్ని అర్జునుడు ప్రశంసించినపద్యం (సభా. 2.224) 


11. ఉఊదాత్తులవర్ణనలలోనూ, దిక్సాలకాదుల సభలను వర్ణించటంలోనూ నన్నయప్రసాదగుణాన్నే రచనలో పోషించి 
జెదాత్యాన్నీ, ఓచిత్యాన్నీ పాటించాడు. 


తిక్కనఅర్థగుణమైన ప్రసాదాన్నే ఎక్కువ రమిస్తాడు. 


ఊఉ. “దక్కను రాజ్యమంచు నకటా! యిటు దమ్మునిభాగ మీక నీ 
వెక్కటి మ్రింగ జూచె దది యె ట్లజుగున్‌? విను- మీను లోలతన్‌ 
గ్రక్కున నామిషంబుచవి గాలము (మింగినచాడ్పుసూవె యి 
ట్లుక్కివుండైన నీకొడుకు నుల్లము నున్నటు లాడంగూడునే?” (ఉద్యో. 2.52) 


ఈ పద్యంలో బంధశైధథి ల్యం ఉన్నా దాన్ని మించిన భావనైర్మల్యం ఉన్నది. ప్రతిపాద్యాంశంకంటె పదరచనాన్ని చూపించి 
పరవశింపచేసేది శబ్దగుణమైన ప్రసాదం. రచనాన్ని ఆలంబనంగా చేసికొని రమణీయ భావాభివ్యక్తిని రమింపచేసేది అర్థగుణ 
మైన ప్రసాదం. తిక్కన ఉభయగుణ నిర్వహణ ప్రొఢిని ప్రకటించగల ప్రజ్ఞావంతుడైనా ఉత్తరోత్తరాలు బలీయాలని భావించే 
అర్థగుణవాది. 


ప్రసాదగుణంలో పర్యవసించే గుణం అర్థవ్యక్తి. రుటిత్యర్థప్రతిపత్తిహేతుత్వం శబ్దగుణమైన అర్థవ్యక్తిలక్షణం. 
వస్తుస్వభావ తత్వం అర్ధగుణమైన అర్హవ్యక్తి. నన్నయ తిక్కనలకు అర్థవ్యక్తి అంటే అలవిమాలిన అభిమానం. ఇరువురికవిత్వాలలోనూ 
ఈ వ్యక్తిగుణబలంతో ఎన్నో అనర్భరత్నాలవంటి పద్యాలు వెలువడ్డాయి. మచ్చు కొక్కొక్కటి- శిశుపాలవధ ఘట్టంలో 
ధర్మజుడినోట కృష్ణుడి మహత్వాన్నిగురించి నన్నయ పలికించిన పద్యరత్నం. 


పీర్రిక : 76 


ఉ. “ఆదిజు(డైన బ్రహ్మయుదయంబున కాస్పద మైనవాండు, వే 
దాది సమస్తవాజ్మయములందుC బ్రశంసితు6 డైనవాండు, లో 
కాది త్రిలోకపూజ్యు. డని యాత్మ నెజింగి పితామహుండు దా 
మోదరు. జెప్పె. బూజ్యు6 డని; యుక్తమ కాకిది యేమి దోసమే?” (సభా. 2.18) 


కౌరవసభలో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసంలో ధర్మరక్షకుడైన భగవంతుడితత్తాన్ని గురించి చెప్పిన పద్యరత్నం. 


ఉ. “సారపుధర్మమున్‌ విమలసత్యము( బాపముచేతం బొంకుచే. 
బారము. బొందలేక చెడంబాజినదైన యవస్థ దక్షు లె 
వ్వార లుపేక్ష సేసి రది వారలచేటగు(గాని ధర్మని 
స్తారకమయ్యు సత్యశుభదాయక మయ్య్యును దైవ ముండెడున్‌.” (ఉద్యో. 3.273) 


నన్నయవద్యంలో శ్రీకృష్ణుడే పరమాత్ము డని చెప్పే తాత్పర్యం వండుబఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పబడింది. 
తత్సమపదబహుళంగా, నాతిదీర్ణసమాససుందరంగా, అర్థగంభీరంగా చెప్పిన ధర్మజుడిమాటలలో ఓజస్సుయొక్క శిథిలబంధం 
అర్థవ్యక్తిహేతువుగా రాణిస్తున్నది. పితామహుడు, లోకాది, త్రిలోకపూజ్యూడు, ఆత్మ నెజింగి- అనేమాటలలోని గాఢమైన 
అర్థాన్ని భావన చేస్తే పురుషోత్తమతత్త్వం తేటపడుతుంది. తిక్కనపద్యంతో పోలిస్తే నన్నయపద్యం శబ్దసుందర మనటంలో 
అనుమానం లేదు. నన్నయది సార్థకశబ్దప్రయోగం. తిక్కనది సాభిప్రాయశబ్దప్రయోగం. తిక్కనరచనలో శబ్దాలు 
నన్నయరచనలోకంటె దేశీయముద్రను కలిగిఉన్నాయి. నన్నయకంటె తిక్కన తేటతెలుగుమాటలలో చెప్పటానికి ప్రయత్నించాడు. 
అందువలన శబ్దంకంటె అర్థం ప్రధానమైన రచనగా అనిపిస్తుంది. ధర్మాన్ని తెలిసిన దక్షులు సారపుధర్మాన్నీ, సత్యాన్నీ 
రక్షించక ఉపేక్ష చేస్తే వారికి చేటు కలుగుతుందనీ, ధర్మాన్నీ సత్యాన్నీ దైవం తానై పూనుకొని రక్షిస్తుందనీ భారతకథాతత్త్వ్వవ్యంజకంగా 
పలికాడు శ్రీకృష్ణుడు. ధర్మరక్షాదక్షు డైన దైవంయొక్క స్వభావాన్ని వ్యాఖ్యానించే వాక్యసముదాయం ఇందులో ప్రసన్నంగా 
ప్రకాశిస్తుంది కాబట్టి అర్ధవ్యక్తి అర్థవంతంగా అవతరించింది. నన్నయ తిక్కనల పద్యాలు కలిపి చదువుకొనే తెలుగువారికి 
అర్థవ్యక్తియొక్క ఉభయశక్తులూ అనుభవంలోకి వస్తాయి. అర్థవ్యక్తి ప్రసాదగుణంలోనే అంతర్భవించగలదు. ఎందువల్లనంటే 
ప్రసాదానికి అర్థదీప్తిని కలిగించే శక్తి అర్థవ్యక్తి కాబట్టి. 


నన్నయకవితలో మాధుర్యం 


పరుషగుణాల పోషకశక్తి ఓజస్సయితే, లలితగుణాల రంజకశక్తి మాధుర్యం. సర్వగుణాల దీపకశక్తి ప్రసాదం. 
ప్రసాదమాధుర్యాలు కవలపిల్లలవంటివి. ఓజఃప్రసాదాలు ప్రాణస్నేహితులవంటివి. మాధుర్యంలో అంతర్భవించే గుణాలు- 
సౌకుమార్యం, కాంతి, సమత. ఇవి ప్రసాదానికికూడా పోషకంగా నిలుస్తాయి. మమ్మటుడు ప్రధానత్రిగుణాలనుగురించి 
చెప్పుతూ ఇట్టా అన్నాడు- 


శ్లో “మాధు ర్యౌజః ప్రసాదాఖ్యా స్తయ స్తే న పునర్దశ” 
“కేచి దంతర్భవం త్యేషు దోషత్యాగా త్పరేశ్రితాః 
అన్యే భజంతి దోషత్వం కుత్రచి న్న తతో దశ” (కావ్యప్రకాశమ్‌. 8 ఉల్లాసం. కా. 68, 72) 


మాధుర్యం, ఓజస్సు, ప్రసాదం అనేవి మూడేగుణాలనీ, అందులోనే మిగిలిన కొన్నిగుణాలు అంతర్భవిస్తాయనీ చెప్పుతూనే, 
కొన్ని గుణాలు దోషాలను తొలగించటంవలన స్ఫురించేగుణాలేననీ, మరికొన్ని గుణాలుగా చెప్పబడినా వాటిని అట్లాగే 
గ్రుడ్డిగా వాడితే దోషాలుగాగూడా మారవచ్చు ననీ పేర్కొన్నాడు. దోషనివారణంవలన స్ఫురించేది సౌకుమార్యం. కష్టత్వ, 
గ్రామ్యత్వాదులు దోషాలు. వాటిని నివారించి నిరూపిస్తే సౌకుమార్యం అవుతుంది. మార్గాభేదత్వం సమత. అయితే 


పీరిక : 77 


కొన్నిచోట్ల సమత పాటించబడకపోవటంకూడా గుణంగా పరిగణించబడుతుంది. కాబట్టి సాకుమార్యం, సమత ప్రత్యేకగుణాలుగా 
కాకుండా ప్రసాదమాధుర్యాలలోని అంతర్భాగాలుగా మాత్రమే గ్రహించా లని మమ్మటాదుల మతం. బెజ్వల్యం లక్షణంగా 
కలిగిన కాంతికూడా ప్రసాదమాధుర్యాదులకంటె భిన్నంగా పరిగణించవలసిన అవసరం లేదని మరికొందరు భావిస్తారు. 
ఎమైనా రసానుభవానుకూల చిత్తవృత్తులను దృష్టిలో ఉంచుకొని గుణత్రయవిభాగం చేసే సంప్రదాయంలో చిత్తద్రుతిని 
కలిగించేది మాధుర్యం. “గుణానాం ఛైషాం ద్రుతిదీప్తి వికాసాఖ్యా స్త్విస్ర శ్చిత్తవృత్తయః క్రమేణ ప్రయోజ్యాః । 
తత్తద్గుణవిశిష్టరసచర్వణా జన్యా ఇతి యావత్‌” అని జగన్నాథపండితరాయలు. చిత్తాన్ని కరగింపజేసే గుణం లలితం. 
అందుకే అది మధురం. 


పృథక్పదత్వం శబ్దగుణమాధుర్యం. ఉక్తివైచిత్యం అర్థగుణమాధుర్యం, ఉక్తివైచిత్యం లేకుండా వట్టి పృథక్పదత్వం 
రసపోషకం కాదు. అందువలన నన్నయ ఈ రెండు లక్షణాలనూ కలిపి మాధుర్యాన్ని కలిగించి మనసును కరిగిస్తాడు. 
మచ్చుకు ఒక్కపద్యం. 
ఊఉ. “ఇచ్చకు వచ్చుపూజనల నెంతయు సంతసమంది తొల్లి నా 

కిచ్చె మునీశ్వరుండు దయ నిత్తనయున్‌; మజి యివ్ల నెమ్మితో 

నిచ్చితి; వీవు రాక్షసివె? యిక్కుల మెల్లను నుద్ధరింపంగా 

వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయతచారులోచనా!” (సభా. 1.153) 


రెండుముక్కలుగా పుట్టిన పుత్రుడికి ఒక్కరూపు నిచ్చి వంశాన్ని నిలువబెట్టిన జరను “నీవు రాక్షసివి కావు మా కులదేవతవు' 
అని కీర్తించే ఈ పద్యంలో బృహద్రథుడి మాటనేర్చరితనం మనసును కరిగించేదిగా ఉన్నది. ఉక్తివైచిత్రి అపహ్నవాలంకారంవలన 
కలుగుతున్నది. దానివలన కలిగే అర్థచమత్కారంకంటె పద్యంలోని నడకలో ఒడుపుగా సాగే పృథక్‌పదాల వినియోగసౌందర్యం 
పఠితలమనస్సులను ఆకర్షిస్తుంది. “వచ్చిన పుణ్యదేవతవు” అనే అభివ్యక్తి మనసును కరగించే బిందువు. ఆ అనుభూతిని 
అందుకొనటానికి అనువుగా ద్విత్వచకారప్రాస మూడుమెట్లుగా పనికివచ్చింది. 'వారరుహాయతచారులోచనా” అనే సంబుద్దిలో 
బృహద్రథుడితోపాటు పఠితకూడా ఆరుడై రసానుభూతి పొందుతాడు. 


ఇటువంటి మధురమైన పద్యాలు నన్నయ్యలో కొల్లలు. లలితరసాలలో నన్నయకవిత మధురమూర్తి. 


పృథక్‌పదత్వంకంటె ఉక్తివైచిత్యం శక్తిమంతంగా ఉంటే- అది అర్జగుణమైన మాధుర్యం అవుతుంది. తిక్కనకవితలో 
ఈ గుణం అధికం. మచ్చు కొకపద్యం. 


క “ఆ రాజు మాదెసం గల 
కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు 
న్నారము నిను. బుత్తెంచిన 
గారవమున నాదుమది వికాసము. బొందెన్‌.” (ఉద్యో. 1.276) 


ఇందులో కాకువువలన ఏర్పడే అర్ధవైచిత్రియే అర్థగుణం. శబ్దగుణం అర్ధగుణంలో మునిగిపోయినట్టుంది ఈ పద్యంలో. 
ధర్మరాజు మాటల్లో అతడు చెప్పదలచుకొన్న భావం అంబరంవంటిది. దానికి సూచికలుగా నిలిచే నక్షత్రాలవలె పదాలు 
వెలుగుతూ ఉంటాయి. శబ్దం వాచ్యార్థా న్నిచ్చి, ప్రతీయమానమైన వ్యంగ్యాన్ని స్ఫురింపచేసి, తనను అఫప్రధానం చేసికొని 
ఒదిగిపోతుంది తిక్కనకవితలో. అందువలన పానకంత్రాగిన తరువాత గొంతులో నిలిచిపోయిన మాధుర్యంవలె అర్జగుణమే 
అనుభవంలో నిలుస్తుంది. ఈ అనుభూతి నందించే తిక్కనరచనకు వివరణ అనవసరం. 


పీర్రిక్ర : 78 


పదబంధం చెవికి కటువుగా తోపకుండటం శబ్దగుణమైన సౌకుమార్యం. దాన్నే అజరఠత్వం అంటారు. కఠినమైన 
విషయాన్నిగాని, కరకుగా చెప్పదలచుకొన్న అంశాన్నిగాని చెప్పవలసివచ్చినప్పుడు ఆ కాఠిన్యం, ఆ కరకుదనం స్ఫురించకుండా 
చెప్పటమే అర్థగుణవైంన సౌకుమార్యం. నన్నయతిక్కనలు పాత్రచిత్రణంలో సంభాషణలలో ఈ గుణాన్ని సంజీవనిగా 
వాడుకొంటారు. మచ్చుకు- దుర్యోధనుడు సభలో చేసిన దుష్కృత్యాలకు అంతఃపురాలలో అపశకునాలు పుట్టాయి. వాటిని 
చూచి భయపడి గాంధారి విదురుడితో కలసివచ్చి ధృతరాష్టుడితో మొరపెట్టుకొన్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు తెలివితో 
కొడుకును మందలించాడు. ద్రౌపదిని పిలిపించి ప్రశంసించాడు. ఈ ఘట్టంలో నన్నయ సౌకుమార్యాన్ని సలక్షణంగా 
పోషించాడు. ధృతరాష్ట్రుడు ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 


క. “సుందరి! నా కోడండ్రుర 
యం దభ్యర్హితవు నీవ; యతిముదమున నీ 
కొందంగ6 బియంబు సేసెద 
నిందుముఖీ! వేండు మెద్ది యిష్టము నీకున్‌” (సభా. 2.257) 


అని అన్నాడు. నిండుసభలో అంత జరుగుతున్నా కళ్ళుమూసికొని కూర్చున్న ధృతరాష్టుడూ, దుశ్శాసనుడు లాగుకొనిపోవటానికి 
వచ్చినప్పుడు ద్రౌపది తనప్రక్కనే నిలిచిఉన్నా పట్టించుకొనక కళ్ళకు పట్టికట్టుకొని కూర్చున్న గాంధారీ, తమకు కీడు 
వస్తుందేమో నన్న భయంతో నిష్టురా లాడకుండా నెమ్మదిగా నెమ్మిమీర మాట్లాడుతున్నారు. విదురుడు నిష్టురంగా చెప్పినా 
పట్టించుకోని ధృతరా ష్టుడు ఇప్పుడు నీతివాక్యాలు పలుకుతున్నాడు. ప్రాణభీతితో పలుకుతున్న మెత్తని మాటలేకాని 
(ప్రేమమీర పలుకుతున్నవి కావు ధృతరాష్టుడివి. ద్రౌపదికూడా ఆ మాటలతీరును గమనించి ఎత్తిపొడిచి పలుకలేదు. 
మెత్తగానే, చిత్తంలోని నిప్పును కొంగున దాచిపెట్టుకొనే మాట్టాడింది. 


ఆ. “కరుణతోడ నాకు వరము ప్రసాదింప 
బుద్దియేని లోకపూజితుండు 
మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు 
వలన బాయవలయు వసుమతీశ!” (సభా. 2.259) 


“దయతో నాకు వర మిచ్చే సంకల్పం నీకు నిజంగా ఉంటే- అని మొదలుపెట్టిన వాక్యంలో ఎంతటి పారుష్యం ఎంత 
సుకుమారంగా మారింది! 'వసుమతీశ! అని ధృతరాష్ట్రుడిని సంబోధించి, ఇప్పుడు రాజ్యానికంతా నీవే రాజువు అని 
అధిక్లేపంగా కాకుండా గౌరవప్రదంగా వలికింది. మాయాద్య్యూతంవలన లోకపూజితుడు, మనువువంటివాడు, 
యమధర్మరాజుకొడుకు అయిన ధర్మరాజు దాసుడైనాడు. అది అధర్మం. అతడిని దాస్యంనుండి విడిపించటం న్యాయం. 
నేను న్యాయబద్ధమైన కోరికను కోరుతున్నాను అని పారుష్యంలేకుండా పలకటమే కాకుండా ప్రతిపదసార్థక్యం గల 
వాక్యాలతో ఉక్తులను పరమసుకుమారంగా ప్రదర్శించింది. ఇటువంటివి సుకుమారగుణరచనలు. 


తిక్కనకూడా నన్నయకు సరితూగేరచనలు చేశాడు సుకుమారగుణంతో. మచ్చు కొకటి. సంజయుడి వాక్యాలలో 
తిక్కన ఈ గుణం రెక్కలు విచ్చుకొన్నది. 
క. “పాలీక కౌరవులు దు 

శీలత జెడ దలంఛిరేని6 జెప్పెద రుధిరా 

భీలాన్నంబునకంటెను 

మేలగు భిక్షాన్న మైన మీ నడవడికిన్‌”. (ఉద్యో. 1.329) 


పీఠిక : 79 
సంజయుడి పలుకులకు ధర్మజు డిచ్చిన ధ్రువపత్రమే ఇందుకు సాక్ష్యం. 


క. “ఎదు రున్నరూపు పలుకంగం 
దుది. గటకట6 బడవు నీవు; దుర్ణయమును బె 
ట్టిదమును రెండును నగు పలు 
కొదువదు నీ నాలుకకు నయోన్నత! యెపుడున్‌”. (ఉద్యో. 1.363) 


కొరవులవంటి అర్థాలను కుసుమపేశలంగా నయనీతితో ఆవిష్కరించే నేర్చు నన్నయవలెనే తిక్కన సంజయుడికీ, ధర్మజుడికీ 
నేర్పాడు. దూషణలుకూడా సౌకుమార్య మనే అర్జగుణంవలన వాగ్భూషలుగా మారటం ఆ గుణంలో ఉన్న విశేషం. 
మహామంత్రి తిక్కన వాక్సాకానికి వాడితోపాటు వాల్లభ్యంకూడా నేర్చిన అర్జగుణం సౌకుమార్యం. 


శబ్దబంధానికి బెజ్జ్వల్యాన్ని కూర్చి రసాన్ని పోషించటమే శబ్దగుణమైన కాంతిలక్షణం. దీప్తరసత్వం అర్జగుణమైన 
కాంతిలక్షణం. నన్నయ ఈ రెండులక్షణాలనూ కాంతిలో కలిపి పోషించినా శబ్దగుణానికే తూకం ఎక్కువగా కల్పిస్తాడు. 
మచ్చుకొకటి- పాండవు లడవులకు పోయే సమయంలో కుంతీదేవిమాతృహృదయం దుఃఖావేశంతో తురంగలించింది. 


మత్తకోకిల. 


“వీర లిట్టు లనాథులై మునివృత్తి నుండెడివారె? హా 

ద్వారకాపురనాథ! కేశవ! దైత్యభేది! భవత్సదాం 

భోరుహాశ్రితు లైన వీరల6 బూని కావకయుండ౯గా 

ధారుణీధర! నీకు ధర్మువె ధర్మనిర్మలమానసా!”. (సభా. 2.286) 


ఇందులో శ్రీకృష్ణుడికి వాడిన సంబుద్భులన్నీ సార్ధకాలై సందర్భోచితంగా అమె దుఃఖతీవ్రతకు తోడ్పడ్డాయి. వరుసగా 
బంధుత్వాన్నీ, పరమాత్మతత్త్వాన్నీ, దుష్టశిక్షణస్వభావాన్నీ స్మరించి '“ఆశ్రితుల యోగక్షేమాలు చూడకుండా ఉండటం న్యాయమా?” 
అని ఆక్రందించింది. భూతలాన్ని ధరించేవాడా! విష్ణురూపుడా! ధర్మాన్ని నిర్మలంగా భావించే మనసుకలవాడా! ధార్మికులను 
ధరణీపతులను ఈవిధంగా అనాథులనుగా చేయటం ధర్మమా? అని ఆక్రోశించింది. “ధర్మో రక్షతి రక్షితః అంటారే! 
ధర్మనిర్మలవర్తనులైన పాండవులను రక్షించకుండా ఎందుకు ఊరుకొన్నా? వని అడిగింది. ఈ పద్యంలోని శబ్బా లెంత 
ముఖ్యమో అరం అంత ముఖ్యం. జెజ్జ్యల్యం రెండింటినీ ఆశ్రయించుకొని ఉన్నది. అయినా సార్థకశబ్దంవలన రచన 
రూపుకట్టుతున్నది. దీప్తకరుణరసత్వం ప్రసన్నమౌతున్నది. నన్నయ కవితాకాంతివైఖరి ఇది. 


తిక్కనలో శబ్దాలు దీప్తరసత్వంలో జలకా లాడతాయి. రససిద్ధితో తిక్కనశబ్దం కరిగిపోతుంది. అందుకే తిక్కనది 
అర్థగుణప్రధానరచన. కాంతి కొక ఉదాహరణం. 


చ. “అరయమి. జేసి కోడలన కప్పుడు దాసిగం జేసె నమ్మహా 
పురుషునిపాలికిం బతులు వోవ(గ వీరలతోన యేను జె 
చ్చెరం జని కోటరంబు దగ జేయుదునో, యటుగాక పాడి మై 
వరవుడ మోపి చేయుదునొ వారికి మాధవ! నిశ్చయింపుమా!” (ఉద్యో. 3.112) 


పీర్రిక : 80 


సంధికై హస్తినాపురి పోబోతున్న శ్రీకృష్ణుడితో ద్రౌపది అన్నమాట లివి. నిప్పులు మూటకట్టినట్లు వేడిగా ఉన్నమాటలు. 
ఆత్మాభిమానాన్ని ఉజ్జ్వలంగా వెలిగించే భావప్రకటనం ఈ పద్యప్రాణం. “ఆ మహాపురుషునిపాలికిన్‌', ‘కోటరంబు' “పాడిమై' 
“వరవుడము' అనే మాటలవేడిదనం ఆమెగూఢామర్షంలో మునిగిపోయింది ఈ రచనలో. తిక్కనతీరు ఇది. 


ఒకపద్యంగాని, ఒకఘుట్టంగాని ఎమార్గాన ఆరంభించబడుతుందో, ఆ మార్గాన్ని విడువకుండా చివరిదాకా 
నిర్వహించబడటం శబ్దగుణమైన సమతాగుణలక్షణం, ప్రారంభించిన అర్థంయొక్క పద్దతి ప్రక్రమంలో భేదంలేకుండా ఉండే 
అవైషమ్యమే అర్థగుణమైన సమతాగుణం. శబ్దగుణంలో భాగంగా పద్యనిర్మాణశిల్పంలోకూడ సమతను పాటించిన పద్యం- 


చ. “అనిలజవాశ్వయుక్త మయి హాటకరత్నవిచిత్రతార్‌ క్ష్యకే 
తన మయి మేఘనాద మయి దారుకసారథి యైన దివ్యకాం 
చనరథ మెక్కి యాక్షణమ సాత్వతకుంజరు. డేగా, భక్తి నా 
తని ననిచెన్‌ యుధిస్టిరుండు దమ్ములు దానును బాదచారి యై.” (సభా. 2.84) 


రథ మెక్కిన శ్రీకృష్ణుడు, అతడిరథంతో కొంతదూరం సమంగా నడిచిన భాతృయుతుడైన ధర్మరాజు ఈ పద్యంలో 
వర్ణించబడుతున్నారు. నన్నయ వస్తువులోని ఆ సమతను శబ్దగుణంలోకూడ పాటించాడు. యతిస్థానంవద్ద పాదం విరగటం, 
పాదాల కొసళ్ళు పైపాదాల మొదళ్ళలోకి చొప్పించుకొనిపోవటం, పద్యపూర్వార్థం రథవర్ణనం, ఉత్తరార్థంలో చెరిసగం 
శ్రీకృష్ణధర్మజుల ప్రశంసచేయటంవంటి వృత్తనిర్మాణసామ్యాలు సమతను సమర్థిస్తున్నాయి. 


నన్నయ కథాకథనంలోనే కాక సంభాషణలలోకూడ ఎడనెడ సందర్భోచితంగా సమతను పాటించి రసభావాలను 
పోషించాడు. ఉదాహరణకు విదురుడిని కోపంతో మందలిస్తూ దుర్యోధనుడు అతనిస్వభావంలో పాండవులపట్ల గల 
అభిమానాన్నీ, తమపట్ట ఉన్న కాపట్యాన్నీ సమతాగుణస్ఫూర్తి గలిగిన సీసపద్యంలో ప్రవచించాడు. 


సీ, “పరులగుణంబులు పలుమాజు. గీర్తింతు | పక్షంబ పలుకుదు పాండవులకు 
ధార్తరాష్టుల సతతంబు నిందింతువు । కుడిచినచోటికి. గూర్చ వెపుడు 
నుత్సంగతలమున నుగ్రవిషోరగం । బున్నట్లు నీవు మాయొద్ద నునికి 
పరులసంపద సుఖోపాయబలంబున. । గొనుట భూపతులకు గుణము కాదె? 


ఆ. యడుగకయును గర్జ మది యిష్టుండై చెప్పు | నతని కాడం దగినయదియ నన్ను 
నిట్ట నట్టు ననగ నేల? నీయిమ్ముల । నుండు బుద్ది సెప్పకుండు మాకు” (సభా. 2.188) 


దుర్యోధనుడికోపం క్రమక్రమాభివృద్ధి చెందినట్లు సీసపద్యగతిలోని సమతద్వారా తెలుపదలచుకొన్నాడు నన్నయ. పద్యాన్ని 
మూడుభాగాలు చేశాడు. మొదటి రెండుచరణాలలో సగానికే ఒక్కొక్కవాక్యం- ఆతరువాతిరెండుచరణాలలో చరణాని 
కొక్కొక్కవాక్యం. ఆ తరువాతి ఆటవెలదిలో నాలుగుపాదాలలో మూడువాక్యాలు అనే రచనాశిల్పాన్ని ప్రవేశపెట్టాడు. 
చిన్నవాక్యాలతో మొదలైన కోపం పెద్దవాక్యాలతో పెంపొందింది. విదురుడిని మందలించటంలో ఆ సమత మార్గం 
మారింది. ఈ విధంగా ఒక పాత్రలోని రెండు భావావస్థలకు రెండురకాల వాక్యప్రయోగంలో కానవచ్చే సమతలతో 
రచించటం శబ్దగుణమైన సమత స్వభావం. అయితే, ఒకే పద్యంలో మూడురకాలైన వాక్యవిన్యాసవైఖరులు ప్రదర్శిస్తున్నప్పుడు 
అది మార్గాభేదం కా దని కొందరి మతం. కాని, అది అవైషమ్యం ప్రక్రమాభేదం కావచ్చును. దీనిని గమనిస్తే ఈ పద్యం 
శబ్దగుణసమత కాక అర్జగుణసమతకు ఉదాహరణ మని చెప్పబడుతుంది. ఇటువంటి చిక్కు లున్నాయి కాబట్టి సమతను 
ప్రత్యేకగుణంగా పరిగణించక ప్రసాదమాధుర్యాలలో అంతర్భవింపజేస్తారు కొందరు. 


పీరిక : 81 


తిక్కన రచనలో అర్థగుణ మైన సమత క్రీ శబ్దగుణ మైన సమత ఎప్పుడూ అంగంగానో, పోషకంగానో ఉండటం 
గమనిస్తాం. ఉదా॥ 


ప్రీ, “లీల నా ముందట నా లేమ వొలసినం । జూడ్కికి. జుబ్బనచూఖ గాదె; 
కను విచ్చి నన్ను నా తనుమధ్య సూచినం | దనువున కమృతసేచనము గాదె; 
చిజునవ్వు బెరయ నచ్చెలువ నాతోడం బ । లిన జెవులకు రసాయనము గాదె; 
యెలమి నమ్మెల(త న న్నెలయింప. దివిరిన | నెడంద కానందంబు నిక్కగాదె; 


తే. “యా నితంబిని మక్కువ నన(గి పెనంగి | యింపుపొంపిరివోవ న న్నేలికొనంగం 

దలంచి పొందిన నది జన్మఫలము గాదె | యనుచు వలరాజుబారికి నగ్గమయ్యె.” (విరా. 2.86) 
ఈ పద్యనిర్మాణంలో శబ్దగుణ మైన సమత పాటించబడినా మూడవచరణంలో స్వల్పవిపర్యయం సూక్ష్మదృష్టికి గోచరిస్తుంది. 
అయినా, అది అంత పట్టింపుకు రాదు. కాని, ఇందులో అర్జగుణలక్షణా లైన అవైషమ్యమూ ప్రక్రమాభేదమూ సలక్షణంగా, 
నిర్వహించబడటం విశేషం. సైరంధ్రి క్రమంగా పొలయుట, చూచుట, పల్కుట, ఎలయింప దివురుట, ఎలికొనుట అనే 
అనుభవాలవలన కీచకుడు పొందే అనుభవవిశేషాన్ని ప్రక్రమభంగం లేకుండా సుగమం చేసే సమతను తిక్కన శిల్పసుందరంగా, 
అన్వయ బంధురంగా ఇందులో సాధించాడు. తిక్కనదృష్టి అర్థగుణపవుష్టిని కల్గించటంలో వ్యగ్రత వహించినంతగా 
శబ్దగుణసృష్టియందు వ్యామోహాన్ని ప్రకటించ దని దీనివలన స్పష్టమౌతుంది. 


కవిత్రయంవారు తెలుగుకవితను గుణవతిగా తీర్చిదిద్దారు. శ్రీనాథుడు ఆమెకు రీతిమాధుర్యాన్ని నేర్పాడు. పోతన 
భక్తిపారవశ్యాన్ని అలవరచాడు. ప్రబంధకవులు అలంకారవైభవాన్ని అందించారు. నిజానికి మొదట గుణ మున్నప్పుడే 
మిగిలినవి జీవితంలో పూజాస్థానా లయ్యేవి. “గుణాః పూజాస్థానం గుణిషు నచలింగం న చ వయః అనికదా లోకోక్తి. 


నన్నయ సభాపర్వంలో ప్రదర్శించిన ప్రసన్నకథాకలితార్థయుక్తిని, శబ్దగుణప్రయోగాన్నిగురించీ, అక్షరరమ్యత, 
నానారుచిరార్థసూక్తులనుగురించీ వ్యాఖ్యానంలో యథావకాశంగా వివరించటం జరిగింది. పాఠకులు వాటినికూడ పరిశీలించ 
ప్రార్థన. 


సభాపర్వం - సందేశం 


సభాపర్వంలో ప్రత్యక్షమయ్యే రెండుసభలలోనూ జరిగిన సంఘర్షణాత్మకమైన కథార్థాలను ఉపదేశదృష్టితో 
సమీక్షించుకొంటే దైవాసురసంపద్విభాగయోగాన్ని దర్శించినట్లు అనిపిస్తుంది. పాండవపక్షం దైవసంపదకూ, కౌరవపక్షం 
ఆసుర సంపదకూ ప్రాతినిధ్యాన్ని వహిస్తాయి. మానవహృదయమే సభ అయితే, అందులో దైవాసురస్వభావాల నంఘర్షణం 
సహజస్వభావమైతే, ఆరెండింటిలో దైవీశక్తుల విజయాన్ని సూచించేది మయసభ, ఆసురీశక్తుల విజృంభణాన్ని ప్రదర్శించేది 
కురుసభ. 


భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు “మహాత్మానస్తు మాం పార్థః, దైవీం ప్రకృతి మాశ్రితాః! భజం త్యనన్యమనసో, 
జ్ఞాత్వా భూతాది మవ్యయమ్‌” (9.13) (అర్జునా! మహాత్ములైనవారు దైవీప్రవృత్తి నాశ్రయించి, అన్నిటికీ ఆదినీ, అవ్యయుడనూ 
అయిన నన్ను తెలిసికొని అనన్య చిత్తంతో సేవిస్తున్నారు) అని దైవీప్రవృత్తుల స్వభావాన్ని పేర్కొన్నాడు. రాజసూయంలో 
శ్రీకృష్ణుడిని పూజిస్తూ, “ఆదిజుడైన బ్రహ్మ యుదయంబున కాస్పదమైనవాడు, లోకాది, త్రిలోకపూజ్యుడని - ఆత్మ నెజింగి' 
పితామహుడు చెప్పగా, దాని నెజింగి పాండవులు పరమాత్మను సేవించారు. పరమేశ్వరానుగ్రహాన్ని పొందారు. ఆ సభలోనే 
శిశుపాలాదులు ఆసురీప్రవృత్తిని ప్రదర్శించి చెడిపోయారు.- “అవజానంతి మాం మూఢా, మానుషీం తను మాశ్రితం। పరం 
భావ మజానంతో, మమ భూతమహేశ్వరమ్‌” (9.11) (సర్వభూత నియామకుడనై మానవశరీరధారినైన నన్ను మూఢులు 
తిరస్కరిస్తున్నారు. వారికి నా శ్రేష్టత్వం తెలియదు) అనే తాత్పర్యం శిశుపాలుడి ప్రవర్తనలో స్పష్టమైనది. దాని ఫలాన్నికూడా 
అత డనుభవించాడు. శిశుపాలుడి తరువాత రాజసూయంలో రాక్షసీ ప్రవృత్తిని ప్రదర్శించినవాడు దుర్యోధనుడు. దైవీవైభవాన్ని 


పీరిక : 82 


చూచి దుఃఖితుడైన దుర్యోధనుడు “మోఘాశా, మోఘకర్మాణో, మోఘజ్ఞానా విచేతసః । రాక్షసీ మాసురీం చైన ప్రకృతిం 
మోహినీం శ్రితాః” (9.12) (వారి ఆశలు అడుగంటాయి. వారికోర్కెలు గొడ్డుపోయాయి. వారి తెలివి తెల్లవారింది. అట్టివారు 
మోహకరమైన రాక్షసీప్రవృత్తికిన్నీ, ఆసురీప్రవృత్తికిన్నీ వశులై చెడిపోతారు) అనే తాత్పర్యానికి అచ్చమైన ఉదాహరణంగా 
నిలిచాడు. శిశుపాలుడు అజ్ఞాని. దుర్యోధనుడు అహంకారి. మోహానికి వీరిద్దరూ బొమ్మా బొరుసులు. వారివిషాదాంతవృత్తాలు 
లోకానికి వివేకకరదీపికలు!. 


భగవర్గీతపదారవ అధ్యాయంలో చెప్పబడిన దైవాసురసంపద్విభాగంలో ఆసురీగుణాలు కలిగినవారి లక్షణాలన్నీ 
దుర్యోధనుడిలో మూర్తీభవించి ఉండటం గమనిస్తే అతడు కలిఅంశతో జన్మించిన సార్థక్యం స్పష్టమౌతుంది. “ఆత్మ 
సంభావితాః స్తబ్బా, ధనమానమదాన్వితాః, యజంతే నామ యజ్ఞై స్తే దంభే నావిధిపూర్వకమ్‌.” (16.17) “అహంకారం బలం 
దర్పం, కామం క్రోధంచ సంశ్రితాః | మామాత్మ పరదేహేషు, ప్రద్విషంతో౭ భ్యసూయకాః” (16.18) (ఆసురీ ప్రవృత్తి కలవారు 
అహంకారంతో విర్రవీగుతూ, ధనాభిమానమదాంధులై విధివిధానాలను లెక్కచేయకుండా, డంబంకొరకు పేరుకొరకు యత్నాలు 
చేస్తారు. అహంకారాన్నీ, పశుబలాన్నీ, దర్సాన్నీ, కామాన్నీ, క్రోధాన్నీ కలిగి, అసూయాపరులై తమయందూ, ఇతరులందరియందూ 
ఉండే నన్ను తిరస్కరిస్తూ ఉంటారు). అతడి అసూయ వెనుక ఆసురీప్రవృత్తు లుంటాయని శ్రీకృష్ణభవానుడు చెప్పిన 
లక్షణాలన్నీ మోహరించి ఉన్నట్లు పాండవసంపదను హరించే అతడి దుష్టస్వభావంలో ధ్వనించబడుతూ ఉన్నది. 


దైవీప్రవృత్తులు ఆసురీప్రవృత్తులచేత ధిక్కరించ బడినప్పుడు దైవం దైవీప్రవృత్తులను ప్రత్యక్షంగా రక్షించిన దివ్యవృత్తం 
శిశుపాలవధ ఘట్టం. వెంటనుండి విజయపథంలో నడిపించే ఆచార్యతత్వం ప్రకటించిన వృత్తం జరాసంధవధవుట్టం. 
ఆశ్రితులను వరోక్షంగాకూడా ఆదుకొనే ఆర్తత్రాణపరాయణరూపమైన పరమాత్మమాహాత్మ్యం ప్రదర్శించినవృత్తం 
ద్రౌపదీమానసంరక్షణ ఘట్టం. పరమాత్మవిభూతిని తెలిసికొనగోరే జిజ్ఞాసువులకు సభాపర్వం వివేకచూడామణి. 


సభాపర్వంలోని ధార్తరాష్ట్రుల ప్రవర్తనాన్ని శ్రీకృష్ణభగవానుడి మాటలలో ఈవిధంగా అన్వయించుకొనవచ్చును. ఆ 
మాట లివి- 


శ్లో “త్రివిధం నరక స్యేదం । ద్వారం నాశన మాత్మనః, 
కామః క్రోధ స్తథా లోభః | తస్మా దేతత్రయం త్యజేత్‌.” (భ.గీ.16.21) 


కామ, క్రోధ, లోభా లనేవి నరకానికి మూడుద్వారాలు. వాటివలన మనుష్యుడు సర్వనాశనం చెందుతాడు. కాబట్టి వాటిని 
పరిత్యజించటం కర్తవ్యం- అని ఆ మాటల తాత్పర్యం. పాండవసంపదను చూచి దాని నేవిధంగానైనా అపహరించాలని 
పూనుకొన్న దుర్యోధనుడిలో కామం పడగవిప్పింది. పాండవులూ, ద్రౌపదీ తనను జూచి నవ్వా రని అహంకరించి వారిపై 
ప్రతీకారం తీర్చుకొని అవమానాలపాలు చేయాలనే క్రోధం దుర్యోధనుడిలో విశ్వరూపం తాల్చింది. శత్రుసంపదను హరించటమే 
కాకుండా వారికి జీవితంలో ఎన్నడూ రాజ్యానుభవసౌఖ్యం లేకుండా చేయాలనే లోభం అతడిలో వికృతనాట్యం చేసింది. 
ఈమూడుగుణాల సంపుటి దుర్యోధనుడు. అందువలన నరకద్వారాలన్నీ తెరుచుకొన్న జీవనమార్గం దుర్యోధనుడిది. 


కామంతో మొదలైన అతడి ప్రస్థానం ఏవిధంగా సాగుతుందో తెలిపేసూత్రం భగవద్గీత ద్వితీయాధ్యాయంలోని 
సాంఖ్యయోగ కథనంలో శ్రీకృష్ణుడు స్పష్టంచేశాడు. 


శో “ధ్యాయతో విషయాన్‌ పుంసః | సంగ స్తే షూపజాయతే, 
సంగా తృంజాయతే కామః । కామా త్రోధో౭ భిజాయతే. 
క్రోధా దృవతి సమ్మోహః । సమ్మోహా తృతివిభ్రమః, 


స్మృతి భ్రంశాత్‌ బుద్ధినాశః | బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి”. (భ.గీ. 2.62-63) 


పీర్రిక : 83 


విషయవాంఛలవలన కామం పుట్టుతుంది. దానివలన కోపం సంభవిస్తుంది. కోపంవలన అవివేకం ఆవేశిస్తుంది. దానివలన 
మతిభ్రమ కలుగుతుంది. దానివలన బుద్ది నశిస్తుంది. బుద్దినాశంవలన సర్వస్వం నశిస్తుంది. ఇది దుర్యోధనుడి ప్రస్థానం. 


దీనిని పరిత్యజించటమే ఉత్తముల కర్తవ్యం. దుష్టద్యూతంతో మతిభ్రంశం పొంది వ్యవహరించిన దుర్యోధనుడు 
కురుకులనాశన కారకుడౌతా డని విజ్ఞాడైన విదురుడు ధృతరాష్ట్రుడితో చెప్పటం గమనించదగిన అంశం. కౌరవులు తమ 
పాపకర్మకు తగినఫలం త్వరలో అనుభవిస్తా రని భీష్మ డనటం మరొక తార్కాణం. సపుత్రకుడైన ధృతరాష్ట్రుడిని ప్రజలు 
నిందించటం మరొక దృష్టాంతం. దుర్యోధనుడిని త్యజించటానికి ధృతరాష్ట్రుడు ఇష్టపడడు. అతడు మోహావిష్టుడైన 
జీవివంటివాడు. సత్యధర్మాలను చూడలేని గ్రుడ్డివాడు. 


మనలోకూడా ధర్మరా జున్నాడు. దుర్యోధను డున్నాడు. అంతేకాదు విదురుడుకూడా ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం 
గుర్తించాలి. ధర్మాధర్మాలకు సంఘర్షణ జరిగినప్పుడు మనలో వివేకమనే విదురుడు ధర్మబోధ చేస్తూనే ఉంటాడు. దానిని 
పెడచెవినిపెట్టి మనం ధృతరాష్టులం కారాదు. కామం ఒక్కటే మనలను సర్వనాశనం చేయగలదు. దానికి తోడూ 
దుశ్ళాసనుడనే మదం చేరకూడదు. మదం దుష్టచర్యలను చేయిస్తుంది. ఇక దానికితోడూ కాపట్యంకూడా కలిని కార్యోన్ముఖమైతే 
ధర్మం నిలువునా దగ్గమౌతుంది. లోకహాని ఎర్పడుతుంది. ఆరెండింటికీ కృపణత్వం తోడ్చడితే గాలితోకూడిన అగ్నికి 
ఆజ్యంతోడైనట్టవుతుంది. సభాపర్వంలో కామం దుర్యోధనుడు, కాపట్యం శకుని, కృపణత్వం (కుత్సితం) కర్ణుడు, మదం 
దుశ్శాసనుడు. ఈ దుష్టచతుష్టయం కలసినచోట ప్రళయం తథ్యం. అదే సభాపర్వసందేశం. 


అయితే, ఈ ఆసురీప్రవృత్తి సమాజంలో విజృంభించినప్పుడు మానవుడి కర్తవ్య మేమిటి? సమర్భులైనవారు, 
దైవీప్రవృత్తి కలవారు కలిసి ఆసురీప్రవృత్తులను ఎదుర్కొని ధర్మాన్ని రక్షించాలి. విశ్వశ్రేయస్సును సాధించాలి. కురుసభలోవలె 
ఒక్కొక్కసారి సమర్థులు అసమర్భులై ఉపేక్షిస్తే దైవంమాత్రం చూస్తూ ఊరుకోదు. వారికి తగిన గుణపాఠాన్ని తానే పూనుకొని 
చెప్పుతుంది. ధర్మాన్ని విజయపథంలో నడిపిస్తుంది - ఉద్యోగపర్వంలో అదే కురుసభలో శ్రీకృష్ణుడు ఈ సత్యాన్ని 
ప్రకటించాడు. 


ఉ. “సారపుధర్మమున్‌ విమలసత్యము. బాపముచేత బొంకుచే. 
బారము. బొందలేక చెడంబాజిన దైన యవస్థ దక్షు లె 
వ్వార లుపేక్ష సేసి రది వారల చే టగు గాని ధర్మని 
స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్య్యును దైవ ముండెడున్‌”. (ఉద్యో. 3.273) 


ఈ సందేశం సభాపర్వంలో ప్రదర్శితమైన సత్యం. కురుక్షేత్రయుద్ధంలో ప్రవర్తిల్లబోయే సత్యం. ధర్మసాధకుడైన మానవుడు 
ఎప్పుడూ జ్ఞాపకముంచుకోదగిన నిత్యసత్యం! 


కవిత్రయమహాభారతం - వ్యాఖ్యానం 


తెలుగులో ఆదికావ్యమైన మహాభారతానికి వ్యాఖ్యానం సమగ్రంగా రావటం ఆంధ్రావళికి ఆనందం కలిగించే 
అంశం. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో అవతరించటంవలన ఇది సారస్వత యజ్ఞగౌరవం 
పొందింది. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు దీనిని ఒక బృహత్తరధార్మికకార్యంగా భావించి, సర్వాంగసుందరంగా 
ప్రచురించి, సామాన్యులకుకూడ అందుబాటులో ఉండేటట్లు చేయటం తెలుగువారి వెలుగులవుణ్యం. ఈ 
పవిత్రమహత్తరప్రయత్నానికి ఏడుకొండలస్వామిపక్షాన బాధ్యత వహించి విజయవంతంగా ముందుకు సాగిస్తున్న మాన్యులు, 
పుణ్యులు టి.టి.డి. బోరు ఛైర్‌మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సంపాదక సలహామండలి సభ్యులూ, 
సంపాదక మండలి సభ్యులూ, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సంపాదకులూ, వారిసహాయకులూ, వ్యాఖ్యాతలుగా 
పాల్గొన్న విద్వన్మణులూ, వివిధరకాలుగా దీనికి తోడ్పడుతున్న అధికార అనధికారులూ ధన్యులు. వారికి నా కృతజ్ఞతా 
పూర్వక నమస్సులు. ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి ఆమోదించిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోలర్‌ ఆఫ్‌ 
పబ్లికేషన్స్‌కు ప్రత్యేకకృతజ్ఞతలు. 


పీరిక : 84 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటిగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటంగా 
రూపుదిద్దుకొన్నది. సభాపర్వం విద్వత్సభలలో విశేషంగా చర్చించుకొనే భారతభాగం. ఆకృతికి రెండాశ్వాసాలతో చిన్నదిగా పైకి 
కనపడుతున్నా లోనారసి చూస్తే జీవితంలోని మూడుపురుషార్ధాలకు సంబంధించిన ఎన్నో విషయాలను మధించిన విలువైన 
పర్వం. నన్నయ తన కవితాకళాశక్తిని రూపకరమణీయంగా, గుణసుందరంగా, తత్త్వగంభీరంగా ప్రదర్శించిన మహత్తరపర్వం. 
మానవుడిలోని దైవాసురప్రవృత్తులు ఒకదానితో ఒకటి పోటీపడి సంఘర్షించిన సారవంతమైన పర్వం. అంతేకాక ఈ పర్వం 
భారతకథలో కీలకస్థానం నిర్వహించేది. అందువలన ఇది పరిమాణంలో చిన్నదైనా ప్రభావంలో పెద్దది. అందుకే కొంత 
విస్తృతమైన పీఠికకూడ అవసరమైనది. అది సరిక్రొత్త సమన్వయాలతో సమకూర్చబడినది. సహృదయులు సాదరంగా 
సమీక్షించ ప్రార్థన. 


తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మప్రచారపరిషత్తు పూర్వాధ్యక్షులు, సద్విమర్శకులు, పండితులు అయిన డాక్టర్‌ 
అప్పజోడు వేంకట సుబ్బయ్యగారు సభాపర్వంలోని అనేకాంశాలను పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు వ్యాఖ్యానంలో 
చెప్పారు. వారు ఆదిపర్వంలోని పంచమాశ్వాసం నుండి నాలుగాశ్వాసాలకూ, సభాపర్వంలోని రెండాశ్వాసాలకూ మొదట 
సరళ గ్రాంథికభాషలో వ్యాఖ్యానం వ్రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానంవారి నిర్ణయానుసారం భారత వ్యాఖ్యానం ప్రజల 
కందుబాటులో ఉండటానికై శిష్టవ్యావహారికంలోకి వారే మార్చి వ్రాశారు. ఈ పర్వాల శుద్దప్రతిని తయారుచేయటంలో 
సహకరించిన సంస్కృతాంధ్ర భాషాసాహిత్యకోవిదులు డాక్టర్‌ అట్లా వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ శ్రీమతి ౩. జయశ్రీ, శ్రీ ఎ.వి.బి.క. 
శాస్త్రీ, శ్రీమతి ఎస్‌.వి. విజయలక్ష్మి డాక్టర్‌ వి. విశ్వనాథయ్య, డాక్టర్‌ బి. జయరాములుగారలకు నేను కృతజ్ఞుడను. ప్రూపులు 
సరిచూడటంలో సహాయపడిన శ్రీమతి జి.లక్ష్మీ విద్యానాథ్‌, శ్రీమతి జి. సుశీల గార్లకు, డాక్టర్‌ వెలుదండ నిత్యానందరావు 
గారికి, భారతంమీద వచ్చిన లఘువ్యాఖ్యలను సేకరించటంలో సహకరించిన డాక్టర్‌ దంటు హేమలతగారికి, ముద్రణకు 


అనువైన అక్షరాకృతి నిచ్చిన శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జి.యస్‌.లక్ష్మి గారికి ఆశీస్సులు. 


వ్యాఖ్యాతలు చెప్పిన అంశాలకు మరికొన్ని విశేషాంశాలు చేర్చి ప్రతి సంపుటికీ ఒక పీఠికను కూర్చి, వీలైనంత 
సమగ్రతను, ఎకవాక్యతను, కథార్ణ ప్రసన్నతను, కావ్య శిల్పతత్త్య సమన్వయాన్నీ సంతరించి, ఎక్కువమంది సహృదయులకు 
సమ్మోదాన్ని కలిగించే దిశగా సంపాదకుడి కృషి సాగింది. ప్రతిపదార్థ తాత్పర్యాలు సరళసుందరంగా సాగాలనీ, విశేషాంశాలు 
వివేకచూడామణులుగా ప్రకాశించాలనీ భావించి రూపొందించటం జరిగింది. ఇది ప్రబంధవ్యాఖ్యలవంటిది కాదు; 
ప్రసన్నవ్యాఖ్యమాత్రమే! 


భక్తజనకల్పద్రుమమైన భద్రమూర్తి పద్మావతీసహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ధర్మద్రుమమైన ఈ భారతవ్యాఖ్యకు 
ప్రభువు. ఆస్వామి సత్య శివ సుందరమైన దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలో పుణ్యపూజాకుసుమమంజరిగా 
సమర్చించుకొంటున్నాను! 


హైదరాబాదు జి.ని.సుబహ శ్యాం 
బహుధాన్య సంక్రాంతి ప్రధాన సంపాదకుడు 
15-1-1999 కవిత్రయమహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం 


సభాపర్వకథాసారం 


శ్రీకృష్ణుడి కోరికపై మయుడు ఒక అపూర్వమైన సభను నిర్మించి పాండవులకు సమర్పించాడు. ఒక శుభముహూర్తాన 
పాండవు లందులో ప్రవేశించారు. దిక్సాలకుల సభలకంటె, బ్రహ్మసభకంటె, మయనిర్మితమైన సభ మహిమాన్వితమైన దని 
నారద మహర్షి ప్రశంసించాడు. ఆ సందర్భంలో పాండురాజాదులు యమసభలో ఉన్నా రనీ, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో 
ఉన్నా డనీ నారదుడు ప్రస్తావించాడు. పరమధర్మాత్ముడైన పాండురాజు యమసభలో ఉండటానికీ హరిశ్చంద్రుడు ఇంద్రసభలో 
ఉండటానికీ కారణమేమిటని ధర్మరాజు నారదుడి నడిగాడు. హరిశ్చంద్రుడు రాజనూయయాగం చేయటంవలన ఆ 
యోగాన్ని పొందాడనీ, పాండురాజు ధర్మరాజును రాజనూయంచేసి తనకూ పితృగణానికీ ఇంద్రసభా నివాససౌఖ్యాన్ని 
కల్పించుమని కోరుతున్నాడనీ తెల్పాడు. అంతటితో ఆగక ఆ మహర్షి ధర్మజుడిని రాజసూయయాగం చేయుమని 
ప్రోత్సహించాడు. రాజసూయంవలన ప్రజలు పుణ్యాత్ము లౌతారనీ, దానివిఘ్నంకొరకు బ్రహ్మరాక్షసులు ప్రయత్నిస్తారనీ, అది 
నిర్విఘ్నంగా పూర్తిఅయితే ప్రజాప్రళయం జరిగే మహాయుద్దం జరుగుతుం దనికూడా పేర్కొన్నాడు. ధర్మరాజు తమ్ములతో 
మంత్రులతో యోచించి రాజసూయం చేయా లని సంకల్పించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇంద్రప్రస్థానికి పిలిపించుకొని, 
రాజసూయం చేయటానికి ఆశీస్సుల నర్ధించాడు. శ్రీకృష్ణుడు రాజసూయం నిర్వహించే యోగ్యత ధర్మరాజుకు అన్ని విధాలా 
ఉన్న దని నిర్దేశించి, జరాసంధుడినీ, అతడికి ఆసట బాసటగా నిలచి ఉన్న శిశుపాలుడినీ, హంసడిభకులనూ సంహరించనిదే 
రాజసూయయాగం నిరాటంకంగా సాగ దని సూచించాడు. 


ధర్మజరాజసూయం 


గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసికొని, చండశాసనుడుగా పాలిస్తూ, భరతవర్షంలో మూర్చాభిషిక్తులైన రాజులనందరినీ 
బంధించి, రోజు కొక్కడిని భైరవుడికి బలియిస్తూ సమకాలీన రాజలోకంలో సింహస్వప్నంగా దాపురించాడు జరాసంధుడు. 
అతడికి ఆయుధాల వలన చావు లేదు. అట్లాగే హంసడిభకులకుకూడా. శిశుపాలుడు నూరు తప్పులు చేసేంతవరకు ఎవరూ 
ఏమీ చేయలేరు. అపార సేనతో జరాసంధుడు శ్రీకృష్ణుడినికూడా బాధించాడు. అతడు మధురను వీడి మరోచోటికి 
ఎన్నోసార్లు పోవలసి వచ్చింది. అటువంటి జరాసంధుడిని భీము డొక్కడే చంపగలడు. అందువలన శ్రీకృష్ణుడు భీమార్జునులతో 
కలిసి బ్రాహ్మణవేషాలతో గిరివ్రజానికి వెళ్లి ద్వంద్వయుద్దంలో జరాసంధుడిని భీముడిచేత చంపించే పథకాన్ని వేశాడు. 
శ్రీకృష్ణుడి మాట పాండవులకు శిరోధార్యం. శ్రీకృష్ణ దర్శకత్వంలో భీముడు జరాసంధుడిని ద్వంద్వయుద్ధంలో చంపాడు. 
బందీలుగా ఉన్న వేలాది భూపతులను విడుదల చేయించాడు. శ్రీకృష్ణుడు గిరివ్రజానికి జరాసంధుడి కుమారుడైన 
సహదేవుడిని రాజును చేశాడు. విముక్తులైన రాజులనందరినీ వెంటపెట్టుకొని భీమార్జున శ్రీ కృష్ణులు ఇంద్రప్రస్థపురం చేరారు. 
ధర్మరాజు ఆ రాజులకు వారి వారి రాజ్యాలిచ్చి సగౌరవంగా పంపాడు. శ్రీకృష్ణుడికి కృతజ్ఞతాంజలి సమర్పించాడు. 


రాజసూయానికి ముందు జరాసంధసంహారం ఒక విజయారంభం అయింది. ధర్మరాజు నలుగురుతమ్ములనూ 
నాలుగు దిక్కులూ జయించటానికి పంపాడు. భీమసేనుడు తూర్పుదిక్కున నున్న రాజులను నిరాఘాటంగా సాధించాడు. 
అర్జునుడు ఉత్తరదిశపై దండెత్తి విజయాన్ని కరతలామలకం చేసికొన్నాడు. నకులుడు పశ్చిమ దేశ ప్రభువులను పాదాక్రాంతులను 
చేసికొన్నాడు. సహదేవుడు దక్షిణదిగ్విజయాన్ని దక్షతతో నిర్వహించాడు. నాలుగు దిక్కులనుండీ అపారధనరానులు తెచ్చి 
ధర్మరాజుకు సమర్పించారు భీమాదులు. రాజసూయానికి కావలసిన సంపద చేకూరింది. శ్రీకృష్ణుడిఅనుమతి తీసికొని 
ధర్మరాజు యాగానికి సన్నాహాలు ప్రారంభించాడు. సహదేవుడిని సకలసన్నాహాలకూ సారథిగా నియమించాడు. నకులుడిని 
హస్తినాపురానికి స్వయంగా పంపి భీష్మాదులనందరినీ సగౌరవంగా ఇంద్రప్రస్థానికి రప్పించాడు. ధృతరాష్ట్ర దుర్యోధనాదులను 
కలుపికోలుతనంతో గౌరవించాడు. దక్షిణలిచ్చే నిర్ణయం కృపాచార్యుడి కిచ్చాడు; కృతాకృతనిర్ణయాధికారాన్ని భీష్మద్రోణులకు 
వప్పచెప్పాడు. వస్తువ్యయభారాన్ని విదురుడి చేతుల్లో ఉంచాడు. నానా దేశాల నుండి వచ్చే రాజులు తెచ్చే విలువైన 
కానుకలను గ్రహించే పరువైన బాధ్యతను దుర్యోధనుడి కిచ్చాడు. భక్ష్యభోజ్యాది వినియోగపర్యాలోకనాన్ని దుశ్శాసనుడి 


కథాసారం : 86 


కందించాడు. ఇట్లా అందరికీ అన్నిబాధ్యతలు ఇచ్చి, ధర్మరాజు తాను యజ్ఞదీక్షితుడై యజమాని చేయవలసిన కార్యక్రమాలను 
ఆరంభించాడు. యజ్ఞం మహేంద్రవైభవంగా సాగింది; అఖిల జనాలకు ఆనందాన్ని కలిగించింది. 


శిశుపాలవధ 


రాజసూయయాగం జరిగిన విధానాన్ని చూచి కురువృద్ధుడు భీష్ముడు ఉప్పాంగిపోయాడు. ధర్మరాజును ఆప్యాయంగా 
దగ్గరికి పిలిచి ఇట్లా బోధించాడు: “మహాయజ్ఞం మహాత్ముని పూజతోకాని పరిపూర్ణం కాదు. స్నాతకుడైనా, బుత్విజుడైనా, 
సద్గురుడైనా, సన్మిత్రుడైనా, భూతలేశుడైనా, సంయమీంద్రుడైనా - వీరిలో ఎవరినైనా ఒక్కరిని ఉత్తముడిని ఎన్నికచేసి 
పూజించుము; యజ్ఞఫలాన్ని పొందుము” - అని నిర్దేశించాడు. “తాతా! అట్టివా డెవ్వడో నీవే నిర్ణయించి చెప్పాలి అని 
ధర్మరాజు అర్థించాడు. పితామహుడు చిరునవ్వు నవ్వి. ఒకతన్మయభావంతో ఇట్లా అన్నాడు “యుధిష్టిరా! సూర్యచంద్రులు 
ఎట్టా తమకాంతి కిరణాలతో లోకాలను వెలిగిస్తూ ఉన్నారో, అట్లాగే తనదివ్యతేజంతో మనలనందరినీ ఆనందపరవశుల్ని 
చేస్తున్న ఆ పుండరీకాక్షుడు, ఆ అనాది నిధనుడు, ఆ అబ్జ్బనాభుడు ఈ కృష్ణుడు మన మధ్య ఉన్నాడు. ఆ అచ్యుతుడిని 
పూజించి, యజ్ఞపురుషుడిని పూజించిన అమృతఫలాన్ని పొందుము”. 


భీష్ముడిమాటలు ధర్మరాజు శిరసావహించాడు. సహదేవుడు పూజాపాత్రలను తేగా ధర్మతనయుడు విధివిధానంగా 
వాసుదేవుడిని అగ్రాసనంమీద కూర్చుండపెట్టి అర్భ్యాన్ని ఇచ్చాడు. దానికి శిశుపాలుడు ఆగ్రహించాడు. నిండుసభలో పెద్దగా 
అధిక్షేపించటం ఆరంభించాడు. 


“ధర్మరాజా! పూజించదగిన రాజులు, ద్విజులు, పూజ్యులు ఇంతమంది ఈ సభలో కొలువుదీరి ఉంటే ఈ 
గాంగేయుడు ఏదో నెపంతో ఈ కృష్ణుడిని పూజించమంటే, వెంటనే పూజించి నీ అవివేకాన్ని ప్రకటించుకొన్నావు. నిజంగా 
దాశార్హుడు పూజార్హుడా? సభలలో ధర్మతత్త్వాన్ని నిరూపించి చెప్పటం సాధ్యంకాని పని. భీష్ముడు వెర్రితనంతో ధర్మబాహ్యుడైన 
కృష్ణుడిని పూజించుమని చెప్పాడు. వృద్దుల బుద్దులు సంచలించటంలో ఆశ్చర్యం లేదు. ఇష్టముంటే కానుక లిచ్చుకొనవచ్చును 
కాని, పలువురు పెద్దలున్న సభలో అయోగ్యుడిని యోగ్యుడిగా ప్రకటించి పూజించటం న్యాయం కాదు. కృష్ణుడు స) 
విధంగా అర్హుడైనాడు? వృద్దు డందామా సభలో అతని తండ్రి వసుదేవు డున్నాడే? బుత్విజు డని గౌరవిద్దామా ఎదురుగా 
వేదవ్యాసు డున్నాడే? ఆచార్యు డందామా అరుగో కృపాచార్యులూ, ద్రోణాచార్యులూ, భూనాథు డందామా ఈసభలో 
ఎందరో ప్రభువులూ ఉన్నారు. యుధిష్టిరుడు యోగ్యు డని భావించి మే మందరమూ ఈ యజ్ఞానికి వచ్చాం. ఇట్లా భీష్ముడు 
చెప్పిన మాటలు విని మమ్మల్ని అవమానిస్తా వని ఊహించలేకపోయాం. ఒకవేళ నీవు తెలియక అర్థ్య మిచ్చినా, 
తగుదునమ్మా అని ఈ గోవిందు డెట్టా గ్రహించాడు?' - అంటూ ధర్మజ భీష్మ శ్రీకృష్ణులను నిందిస్తూ పుత్రమిత్రులతో కలిసి 
సభను వీడి బయటకు నడిచాడు శిశుపాలుడు. 


యజమానియైన ధర్మజుడు నయవినయవాక్యాలతో శిశుపాలుడిని సమాధాన పెట్టటానికి ప్రయత్నం చేశాడు. 
“ఉత్తములకు వాక్సారుష్యం చెల్లుతుందా? విషంకంటె, దహనంకంటె అది ఎంతో దారుణం. పితామహుడు దామోదరుడు 
పూజ్యు డని చెప్పాడు. బ్రహ్మోత్సత్తికి మూలమైనవాడు, వేదాది సమస్త వాజ్మయాలలో ప్రశంసితుడైనవాడూ, లోకాలకు 
ఆదియైనవాడూ త్రిలోక పూజ్యుడు అయిన అచ్యుతుడే ఈ కృష్ణు డని తాతగారు ఆత్మలో దర్శించి చెప్పారు. ఇది ఒప్పుగాక 
తప్పెలా అవుతుంది? అదీకాక మహాత్ముల చరిత్రలు అల్పులకు అర్థం కావటం కష్టంకూడా. నీకంటె పెద్దలందరు 
తమందరికంటె పెద్దగా శ్రీకృష్ణుడిని గౌరవిస్తుంటే, నీ వభ్యంతరం చెప్పటం ఉచితమా? అని శిశుపాలుడిని ధర్మజుడు 
మందలించాడు. 


శిశుపాలుడి మాటలకు భీష్ముడు మండిపడ్డాడు. “అవినయపరుడైన శిశుపాలుడు బాలుడు. అజ్ఞాని, ధర్మరాజా! 
వాడి నెందుకు నీవు అనునయించటానికి యత్నిస్తావు? రాగకోపాలతో పరిభవించబడిన మనస్సుకలవాడూ, స్వల్పరాజ్యలక్ష్మివలననే 
కన్నులు తలకెక్కినవాడు, నిష్కారణంగా ఇతరులతో తగాదాలకు దిగేవాడైన శిశుపాలుడికి ధర్మ మిది అని తెలిసికొనే వివేకం 
ఉండటానికి వీలుందా?'-అని ధర్మరాజును వారించి శిశుపాలుడితో ఇట్లా నిష్ణురంగా పలికాడు. “శిశుపాలా! నీవు మూర్భుడవురా. 


కథాసారం : 87 


అవినయబుద్ధితో హరికి అర్పిస్తున్న అర్భ్యాన్ని అయోగ్య మని నిందించావు. నేను వేరే చెప్పవలెనా? ఈ సభలో ఉన్నవారందరూ 
ఆతడి దయచేత పరిముక్తులైనవారే. అతడి శరణార్భులే, బాలుడైనా, జ్ఞాని అయితే బ్రాహ్మణులలో పూజ్యుడు; విక్రమంలో 
అధికుడైతే క్షత్రియులలో పూజ్యుడు. గోవిందుడియందు ఈ రెండుగుణాలూ ఉన్నాయి. అతడు వయోవృద్దు డని కాదు 
గుణవృద్దు డని పూజించాలి” అని మందలించాడు. 


సహదేవుడు శిశుపాలుడిఅవినయవర్తనానికి ఆగ్రహించాడు. “మేము అచ్యుతునికి అర్హ్యమిచ్చాం. దీనికి అంగీకరించని 
దుర్మార్గుల శిరస్సులమీద ఇదుగో నా పాదాన్ని ఉంచి తగినశాస్తి చేస్తాను అని సహదేవుడు పాదాన్ని ఎత్తి రుళిపించాడు. 
సభాసదులు కిమ్మనకుండా సద్దుమణిగి కూర్చున్నారు. దేవతలు పూలవాన కురిపించారు. 


ఆ తరువాత శిశుపాలుడు కొందరురాజులను కూడగట్టుకొని ససైన్యంగా ధర్మరాజుయజ్ఞం పై దాడిచేయ యత్నించాడు. 
యజ్ఞదీక్షితుడైన ధర్మజుడు భయసంభ్రమాలతో భీష్ముడివైపు చూచాడు. శ్రీకృష్ణు డున్నంతవరకు భయ మేమీ లే దని 
పితామహుడు ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని శిశుపాలుడు భీష్ముడిని పరుషవచనాలతో నిందించాడు; “శ్రీకృష్ణుడు 
పరమేశ్వరుడా?' అని అవహేళనం చేశాడు. అతనివీరగాథలను పేర్కొని అధిక్షేపం చేశాడు. ఆ విధంగా ఇచ్చవచ్చినట్లు 
డ్రైలుతున్న శిశుపాలుడిని చూచి భీముడు రౌద్రోద్రేకుడైనాడు. పండ్లు పటపటా కొరుకుతూ అతడిని చంపటానికి ఉద్యుక్తుడైనాడు. 
అప్పుడు భీష్ముడు భీముడిని వారించి శిశుపాలుడిని చంపవలసినవాడు శ్రీకృష్ణుడే నని వానిజన్మగాథ చెప్పి, నూరునేరాలవరకు 
హరి అతడిని సహించి ఊరుకుంటా డనీ, ఆ తరువాత అతని చావు ఆయన చేతులలో తప్ప దనీ వివరించాడు. ఆ 
మాటలు విని శిశుపాలుడు శ్రీకృష్ణుడితో ముఖాముఖిగా నిలిచి ద్వంద్వయుద్దానికి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు - శిశుపాలుడు 
చేసిన నూరుతప్పులను ఏకరువు పెట్టి అందరికీ తెలియచెప్పి, ఇక శిశుపాలుడు క్షమార్హుడు కా డని నిరూపించి, 
సుదర్శనచక్రంతో అతడి శిరస్సును ఖండించాడు. శిశుపాలుడి శరీరంలో నుండి ఒక వెలుగు లేచి వెలుగుల కన్నింటికి 
వెలుగైన శ్రీకృష్ణుడిలో లీనమయిపోయింది. సభాసదు లందరు ఆశ్చర్యమగ్ను లయ్యారు; జయజయనినాదాలు చేశారు. 


మయసభ: సుయోధనుడిఅసూయ 


రాజసూయయాగం నిర్విఘ్నంగా నారాయణుడిదయవలన పరిసమాప్రమయింది. బంధుమిత్రులు ఒక్కరొక్కరే 
తరలి వెళ్లటం మొదలయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు పయనమైపోయాడు. ధృతరాష్ట్రాదులు హస్తినకు తిరిగి వెళ్లారు. 
దుర్యోధనుడు, శకుని మాత్రం మయసభావైభవాన్ని చూడటానికై కొన్నాళ్ళు ఇం ద్రప్రస్థంలో ఆగారు. సుయోధనుడు మయసభాశిల్బరమణీయ 
కల్పన లన్నింటిని చూస్తూ విహరిస్తున్న తరుణంలో మిట్టలు జలాశయాలుగా, జలాశయాలు మిట్టలుగా, ద్వారాలు 
కుడ్యాలుగా, కుడ్యాలు ద్వారాలుగా గోచరించే విచిత్రశాలలో తిరుగుతూ ద్వార మని భావించి కుడ్యాన్ని ఢీకొనటం, 
మిట్టలని భావించి నీటిలో పడటం జరిగింది. అప్పుడు పాంచాలి, పాండుకుమారులు నవ్వారు. ధర్మరాజు దివ్యాంబరాలను, 
భూషణాలను దుర్యోధనుడు ధరించటానికి భీముడి ద్వారా పంపాడు. నకులసహదేవులను త్రోవచూపటానికి పంపాడు. ఆ 
విధంగా జరిగిన సభాప్రలంభనం దుర్యోధనుడికి సహించరాని అవమానంగా హృదయాన్ని బాధించింది. అతడు లజ్జతో 
పాండవులను వీడ్కొని హస్తినాపురం చేరాడు. 


ధర్మరాజు చేసిన రాజసూయం అందరికీ సంతోషాన్ని కలిగించింది. కాని, దుర్యోధనుడిలో అసూయ రగిలించింది. 
సకలజన నయనానందాన్ని కలిగించిన పాండవ సభాలక్ష్మి ఆ సుయోధనుడికి మాత్రం గుండెలలో మంటలు పెట్టినట్లు 
బాధించింది. రాజధానికి తిరిగి వచ్చాడే కాని రారాజు కంటినిండా నిద్రపోలేదు. పాండవులపై పాపచింతతో, అన్నిభోగాలూ 
వదలి, దిగులుతో రోజులు గడుపసాగాడు. శకుని దానిని గమనించి దుర్యోధనుడిని ఏకాంతంగా ఊరడించటానికి వచ్చాడు. 
దుర్యోధనుడు తనబాధ బయట పెట్టుకొన్నాడు. 


“మామా! మయుడు నిర్మించి పాండవుల కిచ్చిన సభను నీవుకూడా చూచావు కదా! ఏ యుగంలోనూ, ఏ 
లోకంలోనూ దానివంటి వైభవం వినపడదు, కనపడదు. దానితో ధర్మరాజు సూర్యతేజంతో వెలిగిపోతున్నాడు. అదేమి 
ఆశ్చర్యమో భూతలంమీది ప్రభువులందరూ ధనరాసులను కానుకలుగా తెచ్చి ధర్మరాజుకు భృత్యుల్లా చెల్లించారు. పాండవుల 
పరాక్రమం, ధర్మరాజు ప్రభుత్వం భూమిమీద స్థిరపడ్డాయి. అపార పరాక్రమార్దితమైన పాండవమహాలక్ష్మిని చూచి నేను 


కథాసారం : 88 


సహించలేకపోతున్నాను. అభిమానధనులైనవారు జ్ఞాతుల అభివృద్ధిని చూచి సహించగలరా! కాబట్టి ఏ విధంగా ఆ పాండవలక్ష్మిని 
అపహరించటానికి వీలౌతుందో యోచించాలి” - అని ఆవేదన వ్యక్తంచేశాడు. 


దుర్యోధనుడి దురాలోచనకు ధృతరాష్ట్రుడి అనుమతి సాధించా లని శకుని అతడిని ధృతరాష్ర్రుడివద్దకు తీసికొని 
పోయాడు. దుర్యోధనుడు తనమనోవేదనను తండ్రిముందు చెప్పుకొన్నాడు. రాజు లిచ్చిన కానుకల నన్నిటినీ తానే స్వయంగా 
లెక్కించాడు. ధర్మరాజు సంపదల నంచనా కట్టాడు. కాబట్టి వాటన్నింటి విలువలనూ చెప్పి వాపోయాడు. గతంలోనూ, 
భవిష్యత్తులోనూ, వర్తమానంలోనూ పాండవలక్ష్మీవైభవంతో సరితూగే సంపదను ఎన్నడూ చూడలే దనీ, దాని నిప్పుడు చూస్తూ 
తాను సహించి ఉండటంకూడా కష్ట మనీ, అందువలననే క్రుంగి కృశించిపోయినా ననీ తండ్రిముందు చెప్పుకొన్నాడు. 


“అవభృథ స్నానానంతరం ధర్మరాజు ఉన్నతసింహాసనంమీద కూర్చున్నాడు. సాత్యకి ముత్యాలగొడుగు పట్టాడు. 
భీమార్షునులు చామరాలు వీవసాగారు. నకులసహదేవులు ధృష్టద్యుమ్నుడు శ్రీకృష్ణుడు మూర్చాభిషిక్తులైన రాజు లందరిచేత 
అతడి పాదాలకు మొక్కించారు. ఆ మహారాజు వైభవం చూచి మే మందరం చిన్నబోయాం. మమ్మల్ని చూచి శ్రీకృష్ణ 
పాండునందన ద్రౌపదీ సాత్యకులు నవ్వారు. ధర్మజు డారాజ్య వైభవాన్ని అనుభవించడం నేను సహించలేను- అని 
దుర్యోధనుడు పలికాడు. “అనుమతిస్తే ఆ సంపదనంతా మాయాద్యూతనెపంతో అపహరించి దుర్యోధనుడికి ఇస్తా'నని 
శకుని సూచించాడు. శకుని ఉపాయానికి అంగీకరించు మని తండ్రిని బలవంతపెట్టాడు దుర్యోధనుడు. అంగీకరించకపోతే 
అగ్నిలో పడి ఆత్మాహుతి చేసికొంటా నని బెదిరించాడు. పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానికి తలఊపాడు. 


మాయాద్యూతం 


హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు వేయిమంది శిల్చులను పిలిపించి ఒక విచిత్ర మణిమయమహాసభను నిర్మించాడు. 
దానిలో మాయాద్యూతం జరిపించా లని నిర్ణయించి విదురుడికి చెప్పాడు. విదురుడు జూదంవలన కలిగే ఆపదలను 
పేర్కొని, దుర్యోధనాదులను ఆ ప్రయత్నంనుండి విముఖులయ్యేటట్లు ప్రయత్నించు మని ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. 
గ్రుడ్డిరాజు ఏ విధంగానైనా జూదం జరగా లనీ, ఎటువంటి కీడులూ జరగకుండా పెద్దలు చూడా లనీ చెప్పి, పాండవులను 
తీసికొని రావటానికి విదురుడిని ఇంద్రప్రస్థపురానికి రథాలతో పంపాడు. విదురు డీసంగతి భీష్ముడికి నివేదించి బయలుదేరాడు. 


మహేంద్ర వైభవంతో ఉన్న ధర్మరాజును విదురుడు దర్శించాడు. ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపించాడు. నూత్న 
సభాసందర్శన సందర్భంలో సుహృద్ద్యూతం సమంజసం కా దనీ, అది కలతలకు దారి తీస్తుం దనీ ధర్మజుడు భావించాడు. 
కాని, పెదతండ్రి ఆనతిని శిరసావహించి భీమాదులను ద్రౌపదిని, ధౌమ్యాదులను వెంటబెట్టుకొని బయలుదేరి హస్తినాపురికి 
చేరాడు. 


మణిమయమహాసభను దుర్యోధనుడు చూపగా ధర్మజుడు దర్శించి హర్షించాడు. ఆ తరువాత రారాజు ద్యూతానికి 
ఆహ్వానించాడు ధర్మరాజును. ద్యూతంవలన కలిగే కీడును పేర్కొని ధర్మరాజు ఆ ఆహ్వానాన్ని వారించాడు. శకుని 
కల్పించుకొని ఆట నేర్చినవారే దానిని నిందిస్తే ఆ కళ ఏమైపోతుం దని చమత్కరించి, ధర్మజుడు జూదమాడటానికి 
భయపడితే ఆడవలసిన అవసరం లే దని అధిక్షేపించాడు. ధర్మజుడు ఆ మాటకు నొచ్చుకొన్నాడు. “బలవంతంగా జూద 
మాడించటానికి పిలిచిన తరువాత వెనుకాడటానికి వీలౌతుందా?' అని అంటూ విధిడ్రేరితుడై మాయాద్యూతానికి 
ఉన్ముఖుడైనాడు. 


జూదంలో తన పక్షాన శకుని ఆడతా డనీ, అత డొడ్డిన ధనరాసులు తాను చెల్లిస్తా ననీ రత్నరాసులు కుప్పలు 
పోసి దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. “ఇతరులకొరకు జూదం ఆడటం అసమంజసం' - అని అంటూనే ధర్మరాజు 
సాగరావర్త సంభవాలైన మణిరాసులను ఒడ్డాడు. సుహృద్ద్యూతం ఆరంభమయింది. భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాశ్వత్ణామాదులు 
సముచితాసనాలలో కూర్చొని జూదాన్ని పరికిస్తున్నారు. 


కథాసారం : 89 


శకుని మాయావిదుడు. అందువలన పాచికలతో కావలసిన పందాన్ని జయప్రదంగా వేయగలడు. దానితో 
వరుసగా పందాలు శకుని గెలుచుకొంటున్నాడు. ధర్మరాజు ఓడిపోతున్నాడు. అట సాగే కొద్దీ ధర్మరాజుకు పంతంకూడా 
పెరిగింది. ఒక ఒడ్డుకు సువర్ణ భాండాగారాలు పెట్టి ఓడిపోయాడు. మరొక పందానికి రత్న భాండాగారాలను కోల్పోయాడు. 
ఇంకొకసారి చతుశ్శతనిధులను, మరొకసారి గుర్రాలను, ఏనుగులను, పరిచారికలను, పరిచారకులను ఇలా క్రమంగా ఉన్న 
సంపదనంతా, చివరకు రాజ్యాన్నికూడా మాయాద్యూతంలో చేజార్చుకొన్నాడు. విదురు “డా కపటద్యూతాన్ని అంతటితో 
ఆపించు” మని ధృతరాష్ట్రుడిని కోరుకొన్నాడు. కాని, అతడు పుత్రవ్యామోహంతో కిమ్మనకుండా మిన్నకున్నాడు. 


అప్పుడు విదురుడు దుర్యోధనుడిని ఇలా మందలించాడు: “అన్యాయంగా, శకునిమాయతో, పాపమతివై జూదంలో 
పాండవుల సంపదలను ఇట్టా మోసంతో సంగ్రహించటం న్యాయమా? పాండవులు పరాక్రమాన్ని ప్రకటించి సంపాదించుకొన్నారు 
సంపదను; మీరు మోసంచేసి దోచుకొంటున్నారు' అన్నాడు. విదురుడి మాటలు దుర్యోధనునికి కోపం తెప్పించాయి. “మావద్ద 
తిని పరాయివారిని పొగిడే కుత్సితబుద్ది నీది! ఓ విదురా! నీవు మాయింట్లో విషసర్ప మున్న ట్లున్నావు. ఇతరులసంపద 
సులభోపాయంతో గ్రహించటం రాజనీతికాదా! అడగకుండానే నీవు మాకు నీతులు చెప్పవచ్చావు. ఇక చాలు. మాటలు 
కట్టిపెట్టటం మంచిది” - అని దుర్యోధనుడు విదురుడిని గద్దించాడు. 


“దుర్యోధనా! నిన్ను పాడుచేసేవారిమాటలు విని సంబరపడుతున్నావు. నీకు హితుడైనవాడు - ముందుగా కొంత 
అప్రియంగా ఉన్నా తరువాత హితం చేకూర్చే మాటలు చెపుతాడు. హితులు మొగమోటం లేకుండా, బలవంతంగానైనా 
హితవును బోధిస్తారు. నీ విప్పుడు హితు లెవ్వరో, అహితు లెవ్వరో తెలిసికొనలేని స్థితిలో ఉన్నావు - అని చెప్పి మాటలాడక 
మిన్నకున్నాడు విదురుడు. . 


ధనాల నన్నింటినీ ఓటువోయిన ధర్మరాజును మరొక పందెం కాయు మని శకుని బలవంత పెట్టాడు. ఆ తరువాత 
కూడా శకుని అవహేళనచేస్తూ పందాలు కాయుమనేవాడు. పౌరుషానికి ధర్మరాజు కాస్తుండేవాడు. వరుసగా సహదేవ నకుల 
పార్థభీములనూ, చివరకు తననుకూడా పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపైన శకుని “ద్రౌపదికూడా నీ ధనమే 
కదా అని ధర్మరాజుకు జ్ఞాపకం చేశాడు. గతిలేక కులభామనుకూడా జూదంలో ఒడ్డి చివరకు ఆమెనుకూడా ఓడిపోయాడు. 
ధర్మజుడు దీనవక్రుడై దిగాలుపడి కూర్చున్నాడు. భీష్మద్రోణులకు చెమటలు క్రమ్మాయి. విదురుడు మొగం ప్రక్కకుపెట్టి 
కంటతడి పెట్టుకొన్నాడు. మిగిలిన సదస్యు లందరూ ఏకధారగా దుఃఖించారు. దుర్యోధన దుశ్శాసన కర్ణ సైంధవులు 
విప్పారిన మొగాలతో ఒకరినొకరు చూచుకొంటూ నవ్వుకొన్నారు. సభలో కలకలం బయలుదేరింది. దుర్యోధనుడికి పట్టపగ్గాలు 
లేవు. పాండవులు తనకు దాసులైనా రని పొంగిపోతున్నాడు. ఆ గర్వాతిశయంతో పాంచాలిని దాసీలతో కలిసి తమయిళ్లు 
తుడవటానికి ఆజ్ఞాపించాడు. సభలో సంక్షోభం కలిగింది. గ్రుడ్డిరాజు ఆ గోల విని విషయ మేమి టని విదురుడిని అడిగి 
తెలిసికొన్నాడు. 


ద్రౌపదీవ స్రాపహరణం 


దుర్యోధనుడు తన ఆజ్ఞను నెరవేర్పజేయటానికి విదురుడిని పోయి ద్రౌపదిని సభకు తీసికొని రమ్మని కోరాడు. 
విదురు డందుకు అతడిని మందలించాడు. దుర్యోధనుడు విదురుడిని తూలనాడి, ద్రౌపదిని తోడ్కొని రావటానికి ప్రాతికామిని 
పంపాడు. అతడు ద్రౌపది దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పాడు. “ఎన్నడైనా ఇలా తననూ తన భార్యనూ జూదంలో 
ఓడిపోయిన జూదరి ఉంటాడా?” అని విచారిస్తూ ప్రాతికామిని ఒక ప్రశ్న వేసింది పాంచాలి. “అన్నా! ధర్మజుడు ముందుగా 
తన నోడి ఆ తరువాత న న్నోడాడా? నన్ను ముందుగా ఓడి ఆపై తనను తా నోడాడా? ఈ వివరం నీకు తెలిస్తే నాకు 
తెలియచెప్పుము. నీకు తెలియకపోతే ఆ ధర్మరాజునే అడిగి తెలిసికొని వచ్చి, ఉచిత మైతే నన్ను తీసికొని పో" అని 
నిర్దేశించింది. 


ప్రాతికామి సభకు వచ్చి ధర్మరాజును ఈ ప్రశ్న నడిగాడు. అత డేమీ సమాధానం ఇవ్వలేక మిన్నకున్నాడు. 
దుర్యోధనుడు 'నిండుసభలోనే ఆ సందిగ్గమైన అర్థాన్ని నిర్ణయించుకొనవచ్చును; పాంచాలిని వేగంగా తీసికొని రమ్మని 


కథాసారం : 90 


ప్రాతికామిని మరలా పంపాడు. ద్రౌపది పరిస్థితుల ప్రాబల్యాన్ని గమనించింది. ఎకవస్త్రగా, అధోనీవిగా, అవిరళాశ్రుధారాపాతగా 
సభకు వచ్చి కురువృద్బడి సమీపంలో నించున్నది. ద్రౌపదిమోము చూడలేక లజ్జితులై, దుఃఖాయమానమానసులై, తలలు 
వంచియున్న పాండవులను చూచి దుర్యోధనుడు సంతోషించాడు. దుళ్ళాసనుడిని పిల్చి “నీవు పోయి పెద్దలవద్ద నున్న 
ద్రౌపదిని ఈవలకు లాక్కొని రమ్మని నియోగించాడు. అతడు ఆమెను సమీపించాడు. భయంతో ద్రౌపది గాంధారి దగ్గరకు 
పోయింది. దుశ్శాసనుడు ఆమెను వెన్నంటి వెళ్ళాడు. “ఇం కెక్కడికి పోతావు? నీమగళ్ళు ని న్నోడారు. రారాజు నిన్ను 
గెలుచుకొన్నాడు. వెంటనే రా! అని గద్దించాడు. “నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టకుము; పెద్ద లున్న సభకు 
నే నీ స్థితిలో రాలేను అని దీనంగా పలికింది పాంచాలి. “నీవు ఏకవస్త్ర వైతే నేమి? వివస్త్ర వైతే నేమి? నిన్ను ఎట్లాగైనా 
తీసికొని పోతాను - అని ఆ దుశ్శాసనుడు బలవంతంగా రాజసూయావభృథస్నానంతో పవిత్రమైన ఆమెశిరోజాలను 
ఒడిసిపట్టి సభకు ఈడ్చితెచ్చాడు. కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్టభూయిష్టమైన ఆ సభలో నిలబడి ద్రౌపది 
వివర్ణవదనంతో ఇట్లా సభికులను ఉద్దేశించి పలికింది - 


“ఓ కురువృద్భులారా! ధర్మరాజు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులలో చిక్కుకొన్నా, ధర్మమార్గాన్ని మాత్రం వీడని 
ధన్యుడు. దుర్దనుడైన ఈ దుశ్శాసనుడు న న్నీసభ కెందుకు ఈడ్చికొని తెచ్చాడు? సర్వధర్మసంవిదు లని పేరుగాంచిన 
కురుముఖ్యులు చూస్తూ ఉండగానే ఈ దుర్మదాంధుడు న న్నిట్లా అవమానిస్తున్నాడు. భరతవంశం నేడు అధర్మంతో 
అతినింద్యమై పోయింది” అని ఆక్రోశిస్తూ “అన్యథా శరణం నాస్తి అనే భక్తిభావంతో ద్రౌపది శ్రీకృష్ణుడిని మనసులో 
తలచింది. 


ద్రౌపదిదీనస్థితి చూచి భీముడు ధర్మరాజుపై మండిపడ్డాడు. జూదానికి కారణమైన అతడిచేతుల్ని కాలుస్తా నన్నాడు. 
అర్జునుడు అడ్డం వచ్చి ధర్మరాజువర్తనంలోని ధర్మనీతిని తెలియపరిచాడు. సభలో వికర్ణుడు లేచి ద్రౌపది అన్యాయవిజిత 
అని వాదించాడు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం సభాధర్మ మని మనవి చేశాడు. కర్ణుడు అతడిని 
అధిక్షేపించాడు. అడగకుండానే నీతులు చెప్పే అధికప్రసంగానికి పోవ ద్దని మందలించాడు. ద్రౌపది ధర్మవిజితయే అని 
సమర్థించాడు. ఒక పతిని దైవంగా భావించి కాపురం చేసే వనితను ఏకవస్త్ర యని గౌరవించాలిగాని, అనేకభరక అయిన 
బంధకిని వివస్త్రను చేసినా దోషం లే దని కర్ణుడు వాదించాడు. ఆ మాటలు విని రెచ్చిపోయి దుర్యోధనుడు “పాండవుల 
వస్త్రాలను గ్రహించు'మని, “పాంచాలిని వివస్త్రను చేయుమని దుశ్శాసనుడిని ఆజ్ఞాపించాడు. అతడు అన్నమాటను 
అక్షరాలా పాటించాడు. 


అయినా, అఖిలజగద్రక్షాదక్షుడైన నారాయణుడిమహిమవలన ద్రౌపదిశరీరంమీద చీర తొలగకుండా నిలిచి ఉండింది. 
దుశ్శాసనుడు లాగిన చీరలు కుప్పలు కుప్పలుగా పర్వతాకారంగా పడినాయి. అత డా మహిమకు సిగ్గుపడ్డాడు. 
అలసిపోయి ఊరుకొన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపదికి చేసిన అవమానాన్ని భీమసేనుడు చూచి, ప్రతిక్రియ ఏమీ చేయలేని 
దయనీయ స్థితిలో ఉండికూడా రౌద్రాకారుడై ఇట్టా భయంకర శపథం చేశాడు: “'కురువృద్దులు, గురువృద్దులు, బంధువులు 
అనేకులు చూస్తూ ఉండగా మదోన్మత్తుడై ద్రౌపది నీవిధంగా చేసిన దుర్మార్గుడైన దుళ్ళాసనుడిని యుద్దంలో లోకాలు 
భయపడేటట్టు ఉగ్రాకారంతో చంపి అతడిగుండెలలోనుండి పెల్ల్టుబికే రక్షప్రవాహాలను మనసారా రుచిచూస్తాను.” “అట్లా 
చేయకపోతే పితృపితామహులగతికి తప్పినవాడి నవుతాను.” భీమశపథం విన్న సభాసదు లందరూ సపుత్రకుడైన ధృతరాష్ట్రుడిని 
నిందించారు. పాంచాలిప్రశ్నలను పట్టించుకొనని సభను విమర్శించారు. పాంచాలి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే 
ధర్మవిదులకు పుట్టగతులుండ వని విదురుడు హెచ్చరించాడు. ఆమెప్రశ్నకు ధర్మరాజుమాత్రమే తగిన జవాబివ్వగల డని 
భీష్ముడు మారు పల్కాడు. 


ఇంతలో కర్ణుడు పెచ్చు పెరిగి ద్రౌపదిని చూచి నవ్వుతూ “తరుణీ! నీకు ఆరవ భర్త ఉండటం ఉచితం. జూదంలో 
ఓడనివాడినిగా చూచి అతడిని ఎన్నుకో” అని ఎగతాళి చేశాడు. ఆ మాటలను ఆసరాగా తీసికొని దుర్యోధనుడు ఆ 
యిల్లాలిని తన యెడమ తొడమీద కూర్చొను మని సైగచేశాడు. ఆ దారుణమైన దృశ్యం చూచి వాయునందనుడు 
ఆగ్రహోదగ్రుడై లయకాలరుద్రుడివలె విజృంభించి భయంకరశపథం చేశాడు. 'రాజ్యసంపద మదంతో కన్ను మిన్ను కానకుండ 


కథాసారం : 91 


కోమలిని ద్రౌపదిని తన తొడమీద కూర్చో మని పిలిచిన దురాత్ముడైన దుర్యోధనుడిని భయంకరమైన రణరంగంలో నా 
బాహువులతో త్రిప్పే ప్రచండగదాఘాతాలతో తొడలు విరుగ గొట్టి చంపుతాను'- అని అరుణలోచనాలతో ఆయుధా 
లున్నవైపు చూపులు సారిస్తూ అన్నగారిఅనుమతికొరకు ఎదురు చూస్తున్న భీముడిని భీష్మవిదురద్రోణాదులు “ఇది కోపానికి 
సమయం కాదని వారించారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి అంతఃపురంలో ఎన్నో అపశకునాలు గోచరించాయి. గాంధారి 
విదురుడిని తోడ్కొని ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి, జరిగినదంతా చెప్పింది. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి కోపించి, 
సకలబాంధవహితం చేయసమకట్టి ద్రౌపదిని దగ్గరికి పిలిచి శాంతవచనాలు పలికాడు. ధృతరాష్ట్రుడు ద్రౌపదిని వరాన్ని 
కోరుకొ మ్మని అడిగాడు. ఆమె ధర్మరాజుదాస్యవిముక్తిని వరంగా కోరుకొన్నది. దానిని గ్రుడ్డిరాజు ప్రసాదించి రెండో వరాన్ని 
కోరుకో మన్నాడు. భీమాదులు నలుగురును వారిఆయుధాదులతోసహా దాస్యవిముక్తులు కావా లని అడిగింది. దానినీ 
ఇచ్చాడు. మూడోవరం వేడుకో మన్నాడు. 'క్షత్రియవనితకు రెండువరాలు కోరుకొనటం న్యాయం కాబట్టి మూడోవరం 
కోరుకొన'నన్నది. కోడలిధర్మనిష్టకు మెచ్చుకొని ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు అతనిరాజ్యాన్ని యిచ్చి యేలుకొ మ్మని 
ఇంద్రప్రస్థపురానికి పంపాడు. పాండవులు బంగారురథా లెక్కి తమరాజధానికి చేరి సుఖంగా ఉన్నారు. 


అనుద్యూతం 


ఈ విషయం తెలిసికొన్న దుర్యోధనుడు ఖిన్నుడై తండ్రి వద్దకు పోయి ఇట్లా అన్నాడు- “ఇకపై ఎంతమేలుచేసినా 
పాండవులకు మనం హితులం కాగలమా? పాములను తోకలు త్రొక్కి వదిలిపెట్టాం. అవి పగపట్టి కాటేయక మానవు. 
గాండీవంతో ఉన్న సవ్యసాచిని, గదగొన్న భీముడిని ఎదుర్కొనటం సాధ్యమా? కాబట్టి వారలను మరల పిలిపించి 
అనుద్యూతంలో ఓడించి, అడవులకు పంపుదాం” అని ధృతరాష్ట్రుని ఒప్పించి, ప్రాతికామిని పాండవులను తీసికొనిరావటానికి 
పంపాడు. 


ధర్మరాజాదులు మరల హస్తినాపురికి వచ్చారు. అనుద్యూతానికి పూనుకొన్నారు. అందులో పడినవారు వల్కలాలు 
కట్టి, కందమూలాలు తింటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పన్నెండేళ్లు వనవాసం చేసి, పదమూడవయేడు జనపదంలో 
అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో ఎవరైనా గుర్తిస్తే మరల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చేయా 
లని కట్టడి చేసికొన్నారు. ధర్మరాజు అనుద్యూతంలో శకునిమాయవలన ఓడిపోయాడు. పాండవులు వనవాసాజ్ఞాతవాసాల 
దీక్షను గ్రహించారు. కుంతిని విదురునియింట ఉంచారు. సతీసమేతులై పాండవులు అడవులకు బయలుదేరారు. 


తలవిరబోసుకొని పతుల వెంట నడచిపోయే ద్రౌపదిని చూచి కౌరవేంద్రుడి అంతఃపురవనిత లందరూ ఏదో 
చెప్పలేని భయంతో తలలు వంచారు. నా భయంకరగదాదండంతో ఆ దుర్యోధనునితొడలను ఉగ్రరణంలో విరగకొడతాను. 
శిరస్సు కాలితో తన్ని అవమానిస్తాను, దుశ్ళాసనుడిని వధించి వేడిరక్తం త్రాగుతా' నంటూ బుసలు కొడుతూ సాగాడు 
వాయుపుత్రుడైన భీమసేనుడు. “రాబోయే పదునాల్గవయేట జరగబోయే మహాయుద్ధంలో నా గాండీవం ఈ కర్ణుడు 
మొదలుగాగల దుర్జన సంఘాన్ని హతమారుస్తా' నని హుంకరిస్తూ అర్జునుడు వెళ్ళాడు. 'మాయాద్యూతంలో మోసం చేసి 
యింత విపత్తుకు మూలమైన శకునిని చంపుతా మని భీమారుననకుల సహదేవులు శపథం చేశారు. 


ధృతరాష్టుడిమందిరంలో పట్టపగలే నక్కలు కూశాయి. గ్రహణకాలం కాకుండానే సూర్యుడిని రాహువు పట్టాడు. 
భూమి కంపించింది. నారదుడు మింట నాట్యం చేస్తూ “పదునాల్గవయేట భారతయుద్ధం జరుగుతుంది. భీమార్జునపరాక్రమాలవలన 
పాండవులు జయిస్తారు' అని ప్రకటించాడు. 


ఇది సభాపర్వకథాసారం. 


జిని. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సభాపర్వము 


విషయసూచిక 


నిషయము సంస్కృ తమూలము 


మయుం డొక్క సభను నిర్మించి ధర్మజున కిచ్చుట 

ధర్మరాజు సభాప్రవేశము కావించుట 

నారదుండు పాండవులయొద్దకు వచ్చుట 

నారదుండు ధర్మరాజును రాజనీతివిషయంబులం గొన్నింటి నడుగుట 
ఇట్టిసభ నెచ్చటనైన6 జూచితిరాయని ధర్మజుండు నారదునడుగుట 
ఇంద్రసభావర్ణనము 

యమసభావర్ణనము 

వరుణసభావర్ణనము 

కుబేరసభావర్ణనము 

బ్రహ్మసభావర్ణనము 

హరిశ్చంద్రుమాహాత్మము 

నారదుడు పాండురాజువచనంబులు ధర్మజుని కటింగించుట 


ధర్మరాజు నారదవచనప్రబోధితుండై రాజసూయయజ్ఞంబు 
సేయుటకు నాలోచించుట 


శ్రీకృష్ణుం డింద్రప్రస్టపురంబునకు వచ్చుట 


శ్రీకృష్ణుడు ధర్మజునికి జరాసంధునిసామర్ధ్యము నెజింగించుట 


2-4-1 


2-5-2 


2-5-7 


2-6-8 


2-7-1 


2-8-1 


2-9-1 


2-10-1 


2-11-1 


2-11-48 


2-11-65 


2-12-1 


2-12-30 


2-13-1 


107 


విషయసూచిక : 93 


భీమసేనారునులు ధర్మరాజున కుత్సాహంబు గలిగించుట 2-14-7 59 
శ్రీకృష్ణుడు ధర్మజునకు జరాసంధుని జననక్రమ మెజింగించుట 2-16-12 64 
జరయను రాక్షసి బాలకుని. దెచ్చి బృహద్రథుని కొసంగుట 2-16-38 68 
జరాసంధునియొద్దకుC జండకౌశికుండు వచ్చుట 2-17-8 71 
శ్రీకృష్ణుడు భీమార్షునులను దనతో6 బంపుమని ధర్మజు నడుగుట 2-17-25 74 
శ్రీకృష్ణభీమార్షునులు జరాసంధుని జంప. బోవుట 2-18-26 79 
జరాసంధు(డు శ్రీకృష్ణభీమారునుల కెదురు వచ్చుట 2-19-29 82 
జరాసంధుండు యుద్ధమునకు భీముని6 గోరుకొనుట 2-20-28 90 
భీమసేన జరాసంధుల మల్లయుద్ధము 2-21-10 92 
భీముడు జరాసంధుని సంహరించుట 2-22-3 95 


జరాసంధునికుమారు(డైన సహదేవు నభిషిక్తు. గావించి, 


శ్రీకృష్ణుడు భీమార్జునులతో నింద్రప్రస్థమున కరుగుట 2-22-40 98 
శ్రీకృష్ణుడు ద్వారకానగరమున కరుగుట 2-22-53 101 
అర్జునుం డుత్తరదిగ్విజయంబు సేయుట 2-23-7 103 
భీమసేనుండు పూర్వదిగ్విజయంబు సేయుట 2-26-1 110 
సహదేవుండు దక్షిణదిగ్విజయంబు సేయుట 2-28-1 112 
అగ్ని సహదేవుసేన పై బ్రచండశిఖలు కప్పుటకు. గారణము 2-28-16 113 
సహదేవుండు దక్షిణదిబ్మహీపతులచే. గప్పములు గొనుట 2-28-37 117 
నకులు(డు పశ్చిమదిగ్విజయంబు సేయుట 2-29-2 119 
రాజసూయము సేయుమని ధర్మజున కతనియాప్తులు సెప్పుట 2-30-8 122 
శ్రీకృష్ణుడు ద్వారకనుండి వచ్చుట 2-30-9 124 
ధర్మరాజు రాజసూయంబు సేయ నారంభించుట 2-30-17 128 
రాజసూయమునకు భీష్మాదు లరుదెంచుట 2-31-4 131 


ధర్మజుడు యజ్ఞాయతనము ప్రవేశించుట 2-33-1 132 


విషయసూచిక : 94 
ద్వితీయాశ్వాసము 
ధర్మజుండు శ్రీకృష్ణున కర్ణ్యంబిచ్చుట 
శిశుపాలుండు ధర్మరాజు నాక్షేపించుట 
భీష్ముడు శిశుపాలుని నిందించుట 
శిశుపాలు(డు భీష్ముని. దూలనాడుట 
భీమునకు భీష్ముండు శిశుపాలునివృత్తాంతంబు సెప్పుట 
చక్రాయుధముచేత శిశుపాలుండు చచ్చుట 
పాండవసభామహిమకు దుర్యోధనుండు లజ్జితుండగుట 
దుర్యోధనుని దురాలోచనము 
విదురుండు ధృతరాష్షునితో జూదమాడం దగ దని చెప్పుట 
విదురుడు ధర్మరాజుం దోడ్కొని వచ్చుట 
ధర్మరాజు శకునితో జూదంబాడుట 
ధర్మరాజు తమ్ములను ద్రౌపదిని జూదమునందోొడ్డి యోడుట 
ప్రాతికామి ద్రౌపదిని సభకు. దోడ్కొని వచ్చుట 
దుశ్ళాసను(డు ద్రౌపదిని సభలోని కీడ్చి తెచ్చుట 
దుశ్శాసనుండు ద్రౌపదికట్టినపుట్టం బొలుచుట 
విరోచన సుధన్వుల వృత్తాంతము 
ధృతరాష్టుండు ద్రౌపది గోరినవరంబు లిచ్చుట 
ధర్మరాజు శకునితో రెండవమాటు జూదంబాడుట 


విదురుడు ధృతరాష్టునకుం బాండవు లడవికి. బోయిన రీతి సెప్పుట 


2-33-10 


2-34-1 


2-35-6 


2-38-1 


2-40-1 


2-42-21 


2-43-1 


2-43-19 


2-51-23 


2-52-1 


2-53-13 


2-60-3 


2-61-40 


2-63-27 


2-67-21 


2-71-3 


138 


141 


148 


156 


163 


169 


177 


180 


196 


206 


213 


224 


229 


234 


242 


246 


254 


262 


271 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సుభాపర్వము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సభాపర్వము -ప్రథమాశ్వాసము 


శ్రీదయితోరస్థృల! విమ । లాదిత్యాత్మజ! నిరంతరానందమతీ! 
కోదండపార్ట! నిఖిల ధ । రాదేవ స్తుత్య! రాజరాజ నరేంద్రా! 1 


ప్రతిపదార్థం: శ్రీ, దయితా+ఉరస్‌+స్థల= ప్రియురాలైన లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలవాడా (శ్రీ మహావిష్ణువా!); విమల+ఆదిత్య+ 
ఆత్మజ= విమలాదిత్యుని యొక్క కుమారుడా!; నిరంతర+ఆనంద, మతీ= ఎల్లప్పుడు ఆనందంతో కూడుకొన్న మనస్సు 
కలవాడా!; కోదండ, పార్థ= విలువిద్యలో అర్జునునివంటివాడా!; నిఖిల, ధరా, దేవ, స్తుత్య= అందరు (బ్రాహ్మణులచేత 
కొనియాడబడేవాడా!; రాజరాజ నరేంధద్రా! 


తాత్సర్యం: ప్రియురాలైన లక్ష్మీదేవిని వక్షస్థలంలో కల విష్ణువువంటివాడా! విమలాదిత్యునికుమారా! అన్నివేళలా 
ఆనందమయమైన మనస్సుకలవాడా! విలువిద్యలో పార్టుడితో సమానమైనవాడా! (బ్రాహ్మణు లందరి 
'ప్రశంసలందుకొనేవాడా! ఓ రాజరాజనరేం[ద్రా!- (అని నన్నయ ్రశంసాపూర్వకంగా రాజరాజును సంబోధించి, 
సభాపర్వప్రథమాశ్యాసరచన (ప్రారంభించాడు). 


నిశేషం: ఆశ్యాసారంభంలో, ఆశ్వాసాంతంలో కృతిపతి గుణవిశేషాలు కొనియాడుతూ అతణ్ణి సంబోధించి కథను ప్రారంభించటం, 
ముగించటం ప్రాచీనకావ్య సంప్రదాయం. ఆ సంప్రదాయానుసారంగా జరిగిందే ఈరాజరాజ నరేంద్రుడి ప్రశంస; సంబోధన. 
అయినా తన భారతకృతిపతి రాజరాజనరేంద్రు డని నన్నయ ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. 'నావిమ్మః పృథివీపతి:'- విష్ణువు 
కానివాడు పృడ్వీపతి (రాజు) కాలే డనిగదా ఆర్యోక్తి అందువలన రాజరాజనరేంద్రుని విష్ణుత్వాన్ని, శత్రుశిక్షణ సమర్థమైన 
ఆయన పరాక్రమాన్ని నన్నయ భారతంలో అనేకసందర్భాల్లో అనేకవిధాలుగా వర్ణించాడు. ప్రస్తుతపద్యంలో 'శ్రీదయితోరస్థృల' 
అనే సంబోధనలో ఆయన విష్ణుత్వం, 'కోదండపార్హ అనే సంబోధనలో ఆయన పరాక్రమం ప్రకటం కావటం గమనార్హం. 
కుంతి మొదటి పేరు పృథ. పృథపుత్రుడు పార్టుడు. పృథాపుత్రు లందరు పార్టులే. కాని పార్టు డంటే స్మృతికి వచ్చేది ఒక్క 
అర్ష్జునుడే. అర్జునుని పదిపేర్త్లలో పార్లు డనేది ఒకటి. అర్హునుని పదిపేర్లు - అర్హునుడు, ఫల్నునుడు, పారుడు, కిరీటి, 
జ జ షః; థ జ ౧ జ nN థ 
శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, బిష్టుడు, సవ్యసాచి, ధనంజయుడు. 


మయుం డొక్కసభను నిర్మించి ధర్మజున కిచ్చుట (సం. 2-1-1) 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె: నట్లు ధర్మతనయునొద్ద వాసుదేవ సహితుం డయి యున్న 
యర్దునున కతిప్రీతిం గృతాంజలి యయి మయుం డిట్లనియె. 2 


ప్రతిపదార్హం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పేవ్యక్తి (భారతకథను చెప్పే ఉగ్రశ్రవసుడనే సౌతి); శౌనక+ఆది, మహా, మునులకున్‌= 
శౌనకుడు మొదలైన మహామునులకు; చెప్పెన్‌= (ఖాండవవనదహనంవరకు జరిగిన కథను) చెప్పాడు; అట్టు= ఆ విధంగా- 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంటే ఖాండవదహన కారణంగా అగ్నిదేవునివల్ల దివ్యధనుర్చాణతూణీరలాభాన్ని పొంది; ధర్మతనయు+ఒద్ద= ధర్మరాజుదగ్గర; 
వాసుదేవ, సహితుండు+అయి= శ్రీకృష్ణునితో కూడినవాడై; ఉన్న; అర్జునునకున్‌; అతి ప్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
కృత+అంజలి, అయి= చేయబడిన నమస్కారం కలవాడై- అంటే నమస్కరించి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నైమిశారణ్యంలో ఉ(గశ్రవసుడనే మహర్షి శౌనకాదులైన మహామునులకు ఖాండవదహనందాకా జరిగిన 
భారతకథను చెప్పాడు. ఖాండవ దహనం తరువాత శ్రీకృష్ణునితో కలిసి ధర్మరాజు దగ్గర ఉన్న అర్జునునికి 
మయుడు మహాసంతోషంతో నమస్కరించి ఇలా అన్నాడు. (అని ఉగ్రశ్రవసుడు మళ్ళీ కథ ప్రారంభించాడు.) 


విశేషం: ఉ(గశ్రవసుడు రోమహర్షణునిపుత్రుడు. అందువల్ల ఆయనకు రౌమహర్షణి అని కూడ మేరు. “రౌమహర్షణి 
సుపౌరాణికుండు (ఆది, ఆశ్యా. 1-28). వాసుదేవుడు-అన్నింటా, అంతటా వసించటంచేత భగవంతునికి వాసుదేవు డని పేరు. 
భగవంతుని అవతారం కావటంచేత, వసుదేవుని పుత్రుడు కావటంచేత శ్రీకృష్ణునికి కూడ వాసుదేవు డని పేరు. మయుడు 
రాక్షసశిల్సి. నముచి తమ్ముడు. 


కు ఘనముగ బ్రాణము రక్షిం । చిన యుపకారికి. బ్రియంబు సేయుదు నన నే 
ర్తునె; యైనను నీకుం బ్రియం | బనఘా! చేయంగ నిష్టమైనది నాకున్‌. 3 


ప్రతిపదార్థం: అనఘా= పాపరహితుడవైన ఓ అర్జునా!; ఘనముగన్‌= గొప్పగా; ప్రాణము, రక్షించిన= (నా) ప్రాణాన్ని 
కాపాడిన; ఉపకారికిన్‌; (ప్రియంబు, చేయుదున్‌, అనన్‌, నేర్తునె= ఇష్టమైనది చేయగలనని చెప్పగలనా; ఐనను; నీకున్‌; 
'ప్రియంబు; చేయంగన్‌; నాకున్‌; ఇష్టము+ఐనది= కోరిక కలిగింది. 


తాత్సర్యం: అర్జునా! నీవు నా ప్రాణాలనే కాపాడిన మహోపకారివి. అలాంటి నీకు ఏదో మేలు చేస్తా నని చెప్పటానికి 
సమర్భుడినా! అయినా నీకు ఇష్టమైన దేదో చేయా లని నాకు కోరికగా ఉంది. 


విశేషం: మయునిమాటల్లో ఎంతో వినయం, అంతులేని ఆనందం, అపారకృతజ్ఞత వ్యక్తమౌతున్నాయి. ఉపకారం పొందిన 
ఏ వ్యక్తికైనా ఇవి ఉండదగిన గుణాలు. 


వ. “ఏను దానవ విశ్వకర్మ, ననేకవిధ శిల్ప కలా కుశలుండ; మీ కిష్టంబయిన దాని నిర్మించెదం బనుపుం' 
డనిన నర్గునుం డచ్యుతుమొగంబు చూచి 'యతని నెద్దియేనియు నొక్కయపూర్వం బయినదాని నిర్మింప 
నియోగింపు' మనిన గృష్టుండు పెద్దయుంబ్రొద్దు విచారించి మయున కిట్లనియె. 4 


ప్రతిపదార్థం: ఏను= నేను; దానవ, విశ్వకర్మన్‌= రాక్షసజాతికి చెందిన శిల్సిని; అనేక, విధ, శిల్ప, కలా, కుశలుండన్‌= 
పలువిధాలైన శిల్పకళలలో నేర్ప్సరిని; మీకున్‌+ఇష్టంబు+అయిన, దానిన్‌; నిర్మించెదన్‌= సృజిస్తాను, చేస్తాను; పనుపుండు= 
ఆజ్ఞాపించండి; అనినన్‌= అని అనగా, అర్జునుండు; అచ్యుతు, మొగంబు= శ్రీకృష్ణుని ముఖాన్ని; చూచి; అతనిన్‌= ఆ 
మయుణ్ణి; ఎద్ది; ఏనియున్‌= ఏదైనా; ఒక్క అపూర్వంబు+అయిన, దానిన్‌= ఇంతకుముం దెన్నడు లేనిదొక దానిని; నిర్మింపన్‌; 
నియోగింపుము= ఆజ్ఞాపించుము; అనినన్‌= అని అనగా; కృష్ణుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; విచారించి= ఆలోచించి; 
మయునకున్‌+ఇట్టు+అనియెన్‌. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 3 


తాత్సర్యం: 'నేను దానవశిల్సిని, వివిధకళల్లోనేర్సరిని. మీ కిష్టమైనదాన్ని నిర్మించి ఇస్తా, ఆజ్ఞాపించండి' అని 
మయుడు అర్జునుణ్ణి అడిగాడు. అర్జునుడు శ్రీకృష్ణునిముఖం చూచి “ఏదైనా ఒక అపూర్వమైనదాన్ని నిర్మించవలసిందిగా 
ఆజ్ఞాపించం'డని అన్నాడు. శ్రీకృష్ణుడు చాలాసేపు ఆలోచించి మయునితో ఇలా అన్నాడు. 


విశేషం: అచ్యుతుడు - చ్యుతిలేనివాడు - అంటే పతనం లేనివాడు - శ్రీమహావిష్ణువు. ఆయన అవతారం కావటంచేత 
శ్రీకృష్ణునికి కూడ అచ్యుతు డనేపేరు. 


చ.  కురుపతికిన్‌ యుధిష్టిరునకున్‌ సకలక్షితిపాలసేవ్యసు 
స్టెర విభవాభిరామున కతిప్రమదంబుగ రత్వరాజిసుం 
దర మగు దాని నొక్క సభ ధాత్రి కపూర్వముగా నొనర్షి చె 
చైరం గొనిరమ్ము నీదయిన శిల్పకలాకుశలత్వ మేర్ప్చడన్‌. 5 


ప్రతిపదార్థం:కురుపతికిన్‌=కురువంశరాజుకు; యుధిష్టిరునకున్‌=ధర్మరాజుకు;సకల, క్షితి, పాల, సేవ్య, సుస్థిర, విభవ+అభిరామునకున్‌= 
అందరుభూపతులచేత - అంటే రాజులచేత కొలువదగిన శాశ్వత వైభవంతో వెలిగేవానికి; అతి, (ప్రమదంబుగన్‌= ఎంతో 
సంతోషం కలిగేవిధంగా; రత్న, రాజి, సుందరము+అగు, దానిన్‌= రత్న సమూహంతో అందమైనదానిని; ఒక్క, సభన్‌= ఒక 
సభాభవనాన్ని; ధాత్రికిన్‌+అపూర్వము గాన్‌= భూమిమీద మున్నెన్నడు లేనివిధంగా; _నీది+అయిన, శిల్ప, కలా, 
కుశలత్వము+ఏర్పడన్‌= నీయొక్కశిల్పకలానైపుణ్యం |ప్రకాశించేవిధంగా; ఒనర్భి= నిర్మించి, చెచ్చెరన్‌= వేగమే; కొని, రమ్ము= 
తీసికొనిరా. 


తాత్పర్యం: ధర్మరాజు కురువంశప్రభువు. అంతేకాదు, అందరు రాజులు సేవించదగిన శాశ్యతవైభవంతో విరాజిల్లే 
ప్రభుడు. అలాంటి ధర్మరాజుకు ఆనందదాయకంగా, నానావిధరత్నసమూహాలతో అందంగా, లోకానికే అపూర్వంగా 
నీ శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా ఒక మహాసభను నిర్మించి వెంటనే తీసికొనిరా. 


విశేషం: ధర్మరాజు అప్పటికి ఇంకా 'సకలక్షితిపాలసేవ్యసుస్టిరవిభవాభిరాముడు” కాలేదు. అయినా శ్రీకృష్ణుడు ఆ విశేషణాన్ని 
ప్రయోగించి అతని భావి సార్వభౌమయోగాన్ని అందరికీ ధ్వనింపజేయటం, ఏదో సామాన్యమైన సభనుగాక, సార్వభౌమయోగ్య 
మయిన మహాసభను నిర్మించి తెమ్మని మయునికి సూచించటం ఈ సందర్భంలో గమనించదగిన అంశాలు. మహాత్ముల 
మాటలు సార్ధకాలు; భావ్యర్థసూచకాలు. శ్రీకృష్ణుడు అన్నట్లే తర్వాత ధర్మరాజు సార్వభౌము డయ్యాడు కదా! యుధిస్టిరుడు- 
'ధృతింజేసి యుధిస్టిరుండు” (ఆది. ఆశ్వా.5-97)- యుద్దంలో స్థిరంగా ధైర్యంతో నిలిచేవాడు ధర్మరాజు. పద్యంలో 'సకలక్షితి 
పాలసేవ్యసుస్థిరవిభవాభిరాముండు' - అనే సుదీర్భసంస్కృతసమాసం, అర్థం తెలియనివాళ్ళకుకూడ మున్ముందు ధర్మరాజుకు 
పట్టబోయే సార్వభౌమమహాయోగాన్ని ధ్వనింప చేసేదిగా ఉంటే- 'ఒనర్చి చెచ్చెరం గొనిరమ్ము'- అనే అలతి అలతి తెలుగు 
పదాలకూర్పు 'అపూర్వసభానిర్మాణం కదా అని ఆలస్యం చేసేవు- సత్వరం పని పూర్తిచేసి సభను తీసుకురా, అని మయుళ్లో 
త్వరపెట్టి తరిమేదిగా ఉంది. అక్షరరమ్యమైన నన్నయశైలికి ఈ మాటలకూర్పులు మెరుగుటద్దాలు. ఈ పద్యంలో గుణం 
ప్రసాదం. 


వ. అనిన వాసుదేవునకు మయుం డిట్లనియె. 6 


తాత్సర్యం: ఆ విధంగా అనిన శ్రీకృష్ణునితో మయుడు ఇలా అన్నాడు. 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇమ్మనుజేంద్రు( డింద్రదనుజేంద్రులకంటె మహావిలాస సౌ 
ఖ్యమ్ముల( బెద్ద యిద్దరణి. గావున, నీతని పేర్మికిం దగన్‌ 
నెమ్మి నొనర్దెదన్‌ సభ మణిప్రభ నొప్పంగ, దేవతావిమా 
నమ్ములు నిట్టివే యని జనమ్ములు దానిన మెచ్చి చూడంగన్‌. 7 


ప్రతిపదార్హం:-ఈ+మనుజ+ఇంద్రుండు= మానవులకు రాజైన ఈ ధర్మరాజు; ఇంద్ర, దనుజ+ఇంద్రులకంటెన్‌= దేవతల 
రాజైన ఇంద్రునికంటె, రాక్షసులకు రాజైనవానికంటె; మహా, విలాస, సౌఖ్యమ్ములన్‌= గొప్పవైభవంలో, సుఖాల్లో; ఈ+ధరణిన్‌= 
ఈభూమిమీద; పెద్ద;కావునన్‌; ఈతని, పేర్మికిన్‌=ఇతని గొప్పతనానికి; తగన్‌= తగినట్టు; మణిప్రభన్‌, ఒప్పంగన్‌= మణులకాంతితో 
ప్రకాశించేవిధంగా; జనమ్ములు= (ప్రజలు; దేవతావిమానమ్ములున్‌= దేవతలయొక్కసౌధాలు(మేడలు)అయినా; ఇట్టివే= ఈ 
విధంగా ఉంటాయా!; అని; దానిన్‌+అ= ఆ సభనే; మెచ్చి; చూడంగన్‌; నెమ్మిన్‌= (ప్రేమతో; సభ=సభను; ఒనర్చెదన్‌= 
నిర్మిస్తాను. 


తాత్పర్యం: వైభవంలో, భోగానుభవంలో, దేవేంద్ర రాక్షసేంద్రులకంటె మనుజేం[ద్రుడైన ధర్మరాజే ఈ ధరమీద 
మిన్న. ఆయన గొప్పతనానికి తగ్గట్టు, దేవతలమేడలైనా ఇంత బాగుంటాయా అని జనులంతా దానినే మెచ్చి 
చూచేటట్టు మణుల కాంతితో మెరిసే ఒక మహాసభను మనసార నిర్మించి ఇస్తా, 


విశేషం: అలం: సందేహం. 'మెచ్చిచూడ(గన్‌ అనటానికిబదులు 'వచ్చిచూడంగనో అని కొన్ని ప్రతుల్లో ఉన్నపాఠం కూడ 
ఉచితమైనదే. దేవతావిమానాలు అంటే- దేవతలు ఆకాశంలో పయనించే వాహనాలు, దేవతలు నివసించే సౌధాలు, దేవాలయ 
గర్భగుడి గోపురాలు- అని మూడర్జాలూ చెప్పవచ్చు. కాని, ఇక్కడ దేవతలు నివసించే సౌధాలు- అని చెప్పటమే ఎక్కువ 
ఉచితంగా ఉంటుంది. దనుజేంద్రు డంటే బలిచక్రవర్తి అని (ప్రసిద్ది. ఈ పద్యంలో “ఇంద్ర శబ్దం మూడుసార్జ్హు వచ్చింది- 
య థె డా 9 
మనుజేంద్రుడు, ఇంద్రుడు, దనుజేంద్రుడు. ఈ ముగ్గురూ వరుసగా మర్త్య, స్వర్గ, పాతాళాలకు అధిపతులు. సాంప్రదాయికంగా 
చెప్పుకొనే వరుస(క్రమం- స్వర్గ, మర్త్య, పాతాళాలు. ఈ ముల్లోకాల ఇంద్రుల్లో మనుజేం(ద్రుడు రెండవవాడు. మధ్య 
ఉండేవాడు. కాని పద్యంలో అతడు మొదటివా డయ్యాడు. దీనివల్ల (త్రిలోకాధిపతుల్లో ధర్మరాజు ్రేష్టు డని ధ్వని. అందుచేత 
(30) (30) 
అతని యోగ్యతకు తగ్గట్టు మహాసభ ఉండా లని మయుని ఉద్దేశం. దనుజేం(ద్రునిసభకంటె దేవేంద్రునిసభ గొప్పది. 
అంతకంటె గొప్పదిగా ధర్మరాజు సభ ఉండా లనీ, ఆ సభను చూచి, దేవతల సౌధాలుకూడా ఇలా ఉండవే- అని జనులంతా 
ఆశ్చర్యపోవా లనీ మయుని అభిప్రాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజును మనుజేం[ద్రుల్లో గొప్పవా డని భావిస్తే మయుడు ఆ 
మహారాజును ముల్గోకాధిపతుల్లో అధికు డని అన్నాడు. అతని ఆధిక్యానికి తగ్గట్లే ఆ సభను తీర్చిదిద్దుతా నన్నాడు. 
(30) (30) రం లు 
దేవేంద్రాదులసభలకంటే ఈ సభ దివ్యమైం దని, మున్ముందు తేల్చిచెప్పే త్రిలోకసంచారి నారదమహర్షిమాటకు ఇది 
సూచ్యార్థసూచన. పద్యంలోని అర్థవ్యక్తి పసాదగుణపరిపోషకం- వస్తుధ్వనికి వ్యంజకం. నన్నయ రచనాశిల్పానికి చక్కనిదర్పణం. 


వ. తొల్లి వృషపర్వుండను దానవేంద్రున కొక్కసభ నిర్మింప సమకట్టి వివిధ రత్న్వమయంబులయిన యుపకరణంబు 
లొడంగూర్చి బిందుసరంబను కొలన సంగ్రహించినవాండ; నయ్యుపకరణంబుల దాని విచిత్రంబుగా 
రచియించి తెచ్చి ధర్మరాజున కిచ్చెద; మటియును భౌమాదిత్యుండను రాజర్షిచేత నిహితంబయి 
సకలశత్రుమాతినియ్రైన దాని భీమసేనున కొక్కగదను. దారుణంబయిన దివ్యఫోషంబు గలుగు 
దేవదత్తంబను శంఖం బర్జునునకు నిచ్చెద'నని చెప్పి ధర్మరాజుచేత సత్కతుండై మయుం డరిగె; నంత 
నిట నారాయణుండును బాండవుల వీడ్కొని పితృదర్శనలాలనుండై ద్వారవతీవురంబున కరిగె; నట 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 5 


మయుండును బూర్వోత్తరదిశాభిముఖుండై పోయి కైలాసంబునుత్తరంబున మైనాకశైలంబునందు 
హిరణ్యశ్ళంగంబున. 8 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; వృషపర్వుండు+అను; దానవ+ఇంద్రునకున్‌= రాక్షసరాజుకు; ఒక్కసభ; నిర్మింపన్‌; సమకట్టి= 
పూనుకొని వివిధరత్స్నమయంబులు+అయిన= అనేకరకాలైన రత్నాలతో కూడుకొన్న; ఉపకరణంబులు= సాధనాలు; ఒడన్‌+కూర్చి= 
ప్రోగుచేసి; బిందుసరంబు+అను, కొలనన్‌= బిందుసరం అనేపేరుగలకోనేటిలో; సం(గ్రహించినవా(డన్‌= సేకరించిఉంచాను; 
ఆ+ఉపకరణంబులు+అ= ఆ సామగగితోనే; దానిన్‌= ఆ సభను; విచిత్రంబుగాన్‌= మిక్కిలిఆశ్చర్యకరమైనదానినిగా; రచియించి= 
నిర్మించి; తెచ్చి; ధర్మరాజునకున్‌; ఇచ్చెద; మజియును; భౌమ+ఆదిత్యుండు+అను; రాజ+బుషిచేతన్‌= బుషివంటిరాజుచేత; 
నిహితంబు+అయి=ఉంచబడిందై; సకల, శతు, ఘాతిని, ఐన, దానిన్‌= అందరు శత్రువులను చంపునట్టిదైనదానిని; ఒక్కగదను; 
భీమసేనునకున్‌; దారుణంబు+అయిన= భయంకరమైన; దివ్య, ఘోషంబు, కలుగు= (్రేష్థమైనశబ్దం వచ్చే; దేవ, దత్తంబు+అను= 
దేవదత్తం అనేపేరుగల; శంఖంబు; అర్జునునకున్‌+ఇచ్చెదన్‌+అని; చెప్పి; ధర్మరాజుచేతన్‌; సత్‌, కృతుండు+అయి= సమ్మానించ 
బడినవాడయి; మయుండు; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= తరువాత; ఇటన్‌= ఇక్కడ; ఇం|ద్రప్రస్థమున; నారాయణుండును= 
శ్రీకృష్ణుడుకూడ; పాండవులన్‌, వీడ్కొని= పాండవుల దగ్గర సెలవుతీసికొని; పితృ దర్శన, లాలసుండు+ఐ= తండ్రిని 
చూడటంలో మిక్కుటమైన కోరిక కలవాడై- అంటే తండ్రిని చూడాలన్న తహతహతో; ద్వారవతీ, పురంబునకున్‌= ద్వారకానగరానికి; 
అరిగెన్‌= వెళ్ళాడు; అటన్‌= అక్కడ; మయుండు; పూర్వ+ఉత్తర, దిశా+అభిముఖుండు+ఐ= ఈశాన్యదిశవైపు తిరిగినవాడై; 
పోయి; కైలాసంబు= కైలాసపర్వతానికి; ఉత్తరంబునన్‌ మైనాక, శైలంబు+అందున్‌= మైనాక పర్వతంలో; హిరణ్యశ్చంగంబునన్‌= 
హిరణ్యమనే పేరున్న శిఖరంలో. 


తాత్సర్యం: 'పూర్వం వృషపర్వుడనే రాక్షసరాజుకు ఒక సభను నిర్మించి ఇవ్వా లని, నానావిధరత్నాలతో కూడిన 
నిర్మాణ సామగ్రిని సమకూర్చాను. ఆ సామగ్రినంతా బిందుసరం అనే సరోవరంలో భ(ద్రపరచాను. ఇప్పుడా 
సామగ్రిని ఉపయోగించి చిత్ర, విచిత్రమైన సభను నిర్మిస్తాను. దాన్ని ధర్మతనయునికి బహూకరిస్తాను. అంతే కాదు, 
భౌమాదిత్యుడనే రాజర్షి ఉంచిన గదాశంఖాలు నా అధీనంలోనే ఉన్నాయి. సర్వశత్రువుల్ని హతమార్చే ఆ గదను 
భీమసేనుని కిస్తాను. మహాభయంకరమైన దివ్యధ్వని గల దేవదత్తశంఖాన్ని అర్జ్హునునికిన్తాను” - అని మయుడు 
ధర్మరాజుచేత సమ్మానంపొంది అక్కడినుండి బయలుదేరాడు. శ్రీకృష్ణుడుకూడ తనతండ్రిని చూడాలన్న 
'ప్రబలకుతూహలంతో- పాండవులదగ్గర సెలవు తీసికొని ద్వారవతికి వెళ్ళాడు. మయుడు ఈశాన్యదిశగా పయనించి 
కైలాసపర్వతానికి ఉత్తరాన మైనాకపర్వతంమీది హిరణ్యశిఖరాన్ని చేరుకొన్నాడు. 

నిశేషం: వృషపర్వుడు - రాక్షసరాజు, శర్మిష్టతం డ్రి. భౌమాదిత్యుడు - తపస్సు చేసి బుషిత్వాన్ని పొందిన ఒక మహారాజు. 
నారాయణుడు - నీరు స్థానంగా కలవాడు; నరులసమూహం నివాసంగా కలవాడు; ఒక మన్వంతరంలో నరుడనే బుపికి 
మి(త్రుడైనవాడు - విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అవతార మవటంచేత శ్రీకృష్ణుడికికూడ నారాయణు డని పేరు. శ్రీకృష్ణుడు 
పాండవుల వీడ్కొని వెళ్ళే కార్యక్రమం సంస్కృతంలో చాలా విపులంగా ఉన్నది. సుభద్రార్దునుల వివాహం జరిపించి పాండవులతో 
బాంధవ్యాన్ని, ప్రత్యేకించి అర్జునుడితో ఆత్మీయతను పెంచుకొని, ఖాండవదహనాన్ని జరిపించటంలో, దేవేంద్రుడిని ఓడించటంలో 
అర్జునుడికి తోడయి, ఆ గాండీవివెంట ఇం(ద్రప్రస్థానికి వచ్చినవాడు శ్రీకృష్ణుడు. అంతేకాక తాను సంకల్పించిన దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ, ధర్మసంస్థాపనరూపమైన మహోద్యమసఫలతకు బలమైన ఉపకరణాలుగా పాండవులను ఉపయోగించదలచాడు 
శ్రీకృష్ణుడు. అందుచేత ఆ సందర్భంలో ఆ మహానుభావుడు పాండవులను వీడ్కొని వెళ్ళే కార్య(క్రమం, విపులంగా, విలంబంగా 
సాగటం సహజమే. సంస్కృతభారతవర్లన ఒకవిధంగా సందర్భోచితమే. కాని, పాఠకుడిదృష్టి ఆ సందర్భంలో అపూర్వసభానిర్మాణానికై 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


బయలుదేరిన మయునివెంట వెళ్తుందిగాని, పాండవులదగ్గర సెలవుతీసికొనే శ్రీకృష్ణుడికార్యక్రమంమీద నిలవదు. అందువలననే 
నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తికోసం ఒక్కవాక్యంలో ఆ వీడ్కోలుకార్యక్రమాన్నంతా ముగించి, మయుని అపూర్వసభానిర్మాణాన్ని 
మనోహరంగా విపులీకరించి వర్ణించాడు. ప్రసన్నకథాకలితార్థయుక్తి అంటే ప్రసన్నాలైన కథలలో కూర్చబడిన అర్థంయొక్క 
యుక్తి (కూడిక) అనికూడ చెప్పవచ్చును. కథాకథనంలో ప్రధానభాగాలు మూడు - చెప్పటం, వర్షించటం, వివరించటం. 
చెప్పడంలో సరళత, స్పష్టత, పాందిక ఉండాలి. అప్పుడుగాని కథకు (ప్రనన్నతాగుణం కలుగదు. కాని ఒక్క 
ప్రసన్నతాగుణంతోమాత్రమే కథ రక్తి కట్టదు. కథాకథనంలో అనేక చమత్కారవర్షనలు, అవసరమైన వివరణలు సందర్భోచితాలుగా 
చోటుచేసికొనాలి. అప్పుడుగాని కథకు అర్థయుక్తి అమరదు; కథ గొప్పగా రక్తి కట్టదు. అప్పుడుగాని అది ఉపదేశం చక్కగా 
నిర్వహించదు. కాని పెక్కుమంది కథకులకు - ఈవర్లనకు, వివరణకు సంబంధించిన అర్థయుక్తిమీదనే ప్రలోభం మెండు. 
అర్థయుక్తి ఏమాత్రం మితిమీరినా కథా ప్రసన్నత దెబ్బతినక మానదు. అందుచేత కథాకథనంలో - కథ చెప్పటానికి, 
చమత్కారంగా వర్షించటానికి, వివిధ కథాంశాలను, ధర్మసూక్ష్మాలను వివరించటానికి చక్కని సమన్వయం, సరైన నిష్పత్తి 
ఉంటేగాని కథ ప్రసన్నంగా సాగజాలదు; రసమయమై రక్తి కట్టనేరదు; ఉపదేశయుతమై సార్థకం కాలేదు. నన్నయ ఉత్తమకథకుడు. 
ఆయన మహాభారతకావ్యం (ప్రసన్నకథాకలితార్హయుక్తి విశిష్టం. 


సీ. ఎందేని సర్వభూతేశుండు సృజియించె । సచరాచరములైన జగము లెల్ల, 
గంగ బ్రత్యక్షంబు గావింప నెందేని( । గృతవాసు6 డయ్యె భగీరథుండు. 
నలినసంభవ నరనారాయణస్థాణు | వాసవప్రభృతి గీర్వాణముఖ్యు 
లెందేని( గ్రతువు లనేకయుగంబుల. । జేసిరి, రత్నవిచిత్ర వితత 


ఆ. చైత్యములు మహా విశాల హిరణ్మయ | యూపతతులు నోలి నొప్పు చుండ, 
నట్టి బిందుసరమునందున్న వివిధర | త్నోపకరణచయము లొనరC గొనియె. 9 


ప్రతిపదార్థం: ఎందు+ఏనిన్‌= ఎక్కడైతే; సర్వ, భూత+-ఈశుండు= అన్నిభూతాలకు (పృథివ్యాదిపంచభూతాలు, సమస్తప్రాణులు, 
ప్రమథగణాలు మొదలయినవాటికి) ప్రభువైన పరమేశ్వరుడు; స, చర+అచరములు+ఐన= కదలిక గలవి, కదలికలేనివి 
అయిన వస్తువులతో కూడిన; జగములు+ఎల్లన్‌= లోకాలనన్నింటిని; సృజియించెన్‌= పుట్టేటట్లు చేశాడో; ఎందు+ఏనిన్‌= 
ఎక్కడైతే; గంగన్‌= గంగను; (ప్రత్యక్షము, కావింపన్‌=అగుపడేటట్టుచేయటానికి; భగీరథుండు= సగరుడి ముమ్మనుమడు; 
కృతవాసుండు+అయ్యెన్‌= ఏర్పరచుకొన్ననివాసం కలవాడయ్యాడో- అంటే నివాసం ఏర్పరచుకొన్నాడో!; ఎందు+ఏనిన్‌= ఎక్కడైతే; 
రత్న, విచిత్ర, వితత, చైత్యములు= రత్నాలచేత విచిత్రాలై- అంటే తమ రంగురంగుల కాంతులతో ఆశ్చర్యాన్నిగొలిపేవై, 
విశాలాలైనయజ్ఞశాలలు; మహా, విశాల, హిరణ్మయ, యూప, తతులున్‌= మిక్కిలి విశాలాలై, బంగారుతో చేయబడి, 
బలిపశువును, బంధించటానికి నాటబడిన స్తంభాల సమూహాలు; ఓలిన్‌= వరుసగా; ఒప్పుచున్‌+ఉండన్‌= (ప్రకాశిస్తుండగా; 
నలిన సంభవ, నర, నారాయణ, స్థాణు, వాసవ, ప్రభృతి, గీర్వాణ, ముఖ్యులు= (బ్రహ్మ నరుడు, నారాయణుడు, శివుడు, 
ఇంద్రుడు మొదలైన ముఖ్యులైన దేవతలు; అనేక, యుగంబులన్‌= ఎన్నో యుగాల్లో; (క్రతువులు= యజ్ఞాలు; చేసిరి; అట్టి= 
అలాంటి; బిందుసరము+అందు+ఉన్న= బిందుసరం అనే సరోవరంలో ఉన్న; వివిధ, రత్న+ఉపకరణ, చయములు= అనేకవిధాలైన 
రత్నాలతో కూడిన సాధనాల సమూహాలు; ఒనరన్‌= ఒప్పుగా- చక్కగా; కొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్సర్యం: ఎక్కడ పరమేశ్వరుడు చరాచరాలైన సర్వలోకాలను సృజించాడో, ఎక్కడ భగీరథుడు గంగావతరణకు 
ప్రయత్నం చెయ్యా లని తనస్థానాన్ని ఏర్పరచుకొన్నాడో, ఎక్కడ రత్నకాంతులతో చిత్రవిచిత్రాలైన విశాల యజ్ఞశాలలు, 
బలిపశువుల్ని బంధించటానికి నాటిన సువిశాలసువర్షస్తంభాలు ప్రకాశిస్తుండగా (బ్రహ్మ, నర, నారాయణ, శివ, 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 7 


దేవేంద్రాది దేవతాముఖ్యులంతా ఎన్నో యుగాలు యజ్ఞాలు చేశారో - అలాంటి బిందుసర సరోవరంలో ఉన్న 
వివిధరత్ననాధనసమూహా లన్నింటిని మయుడు (గ్రహించాడు. 


విశేషం: అలం: ఉదాత్తం. నన్నయ వడివడిగా కథ నడపటానికీ, దేనినైనా విపులంగా వర్షించటానికీ సామాన్యంగా సీసాన్ని 
స్వీకరిస్తాడు. ఇది ఒక వర్లనాత్మకసీసం. బిందుసరంయొక్క మనోహరవర్లనం. నలినసంభవుడు - (నలినము అంటే కమలం) 
విష్ణుమూర్తి నాభికమలంనుండి పుట్టినవాడు - (బ్రహ్మ, నరనారాయణులు - బదరీవనంలో చాలకాలం తపస్సుచేసిన బుషులు, 
నరుడు అర్జునుడుగా, నారాయణుడు కృష్ణుడుగా అవతరించా రని పురాణగాథ, స్థాణువు - (ప్రళయకాలంలో కూడ 
చలనంలేకుండ స్థిరంగా నిలచిఉండేవాడు - శివుడు. వాసవుడు - వసువులు (అంటే రత్నాలు) కలవాడు - ఇంద్రుడు. 


క. దేవబ్రాహ్మణులకు నా । నావిధపూజనల( దర్పణము సేసి ధరి 
త్రీవనిత కపూర్వశ్రీ(। గావింప( దొడంగె మయుడు గడు రమ్యముగన్‌. 10 


ప్రతిపదార్థం: మయుడు; దేవ, (బ్రాహ్మణులకున్‌= దేవతలకు, (బ్రాహ్మణులకు; నానావిధ, పూజనలన్‌= అనేక విధాలైన 
పూజలచేత; తర్పణము+చేసి= తృప్తి కావించి; ధరిత్రీ, వనితకున్‌= భూమిఅనేకాంతకు(భూదేవికి); అపూర్వ, (శ్రీన్‌= 
మున్నెన్నడులేనిశోభను - సభారూపమైన అలంకారాన్ని; కడురమ్యముగన్‌= ఎంతో అందంగా; కావింపన్‌= రూపొందించటానికి; 
తొడంగెన్‌= పూనుకొన్నాడు. 


తాత్పర్యం: మయుడు ముందుగా దేవతలను, బ్రాహ్మణులను పూజలతో తృప్తిపరచి, భూకాంతకు అందమైన 
అపూర్యాలంకారంగా సభా నిర్మాణానికి పూనుకొన్నాడు. 
నిశేషం: మహాకార్యారంభాలకు ముందు దేవబ్రాహ్మణపూజలు చెయ్యటం ఆర్హసంప్రదాయం. 


క. విమల మణిమయము లగు దూ । లములం గంబముల గోడలను వేదుల. గు 
ట్టిమముల( జుట్టిన ప్రాకా । రములను గర మొప్పుచుండ రచియించె సభన్‌. 11 


ప్రతిపదార్థం: విమల, మణిమయములు+అగు= స్వచ్చమైన మణులతో కూడినవయిన; దూలములన్‌= దూలాలతో; కంబములన్‌= 
స్తంభాలతో; గోడలను= గోడలతో; వేదులన్‌= అరుగులతో; కుట్టిమములన్‌= రాతికట్టడపుప్రదేశాలతో; చుట్టిన, ప్రాకారములను= 


చుట్టును వ్యాపించిన ప్రహరిగోడలతో; కరము+ఒప్పుచు+ఉండన్‌= మిక్కిలి ప్రకాశిస్తుండగా; సభన్‌; రచియించెన్‌= నిర్మించాడు. 


తాత్పర్యం: నిర్మలమణిమయాలైన దూలాలతో, స్తంభాలతో, గోడలతో, అరుగులతో, రాతికట్టడపుప్రదేశాలతో, 
ప్రహరిగోడలతో ఎంతో అందమైన సభను మయుడు నిర్మించాడు. 


విశేషం: పై పద్యంలో ద్వితీయావిభక్తి ప్రత్యయమైన “ను తృతీయావిభక్ష్యర్ణంలో ఉంది - ఒక విభక్తికి మరో విభక్తి, 
వ. మణియును. 12 


తాత్సర్యం: అంతేకాక. 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


సురుచిరహరినీలకిరణజలంబుల. | బద్మరాగారుణపద్మములను 
రాజితరాజీవరాజహంసావళి । నిర్మలసౌవర్ణకూర్మములను 
గమనీయవైదూర్యకుముదంబులను వజ్ర | మీనమౌక్తికనవఫేనములను 
మరకతశైవలోత్కరముల విలసిల్లం। గొల నని సన్మణిస్థ్టలము చూచి 


ఆ. పలుంగురాలకుడ్యముల రుచుల్‌ గప్పిన | జలము లున్నయెడల వెలయ. జూచి 
యననుపస్టలంబు లని జను లెటు(గక | యుండునట్లుగా మయుండు సేసె. 13 


ప్రతిపదార్థం: సు, రుచిర, హరినీల, కిరణ, జలంబులన్‌= మంచికాంతులు గల ఇం|ద్రనీలమణులయొక్క కిరణాలు అనే 
నిళ్ళతో; పద్మ, రాగ+అరుణ, పద్మములను= పద్మరాగమణులతో చేసిన ఎ(ర్రనిపద్మాలతో; రాజిత, రాజీవ, రాజహంస+ఆవళిన్‌= 
(ఇక్కడ రాజత అనేపాఠం యుక్తం - అప్పుడు రజతసంబంధమైన - అంటే వెండితో చేసిన అని చెప్పవచ్చు) (ప్రకాశించే 
తెల్లతామరలయొక్క, రాజహంసలయొక్క సమూహంతో; నిర్మల, సౌవర్ణ, కూర్మములను= మాలిన్యం లేని మేలిమిబంగారుతో 
చేసిన తాబేళ్ళతో; కమనీయ, వైదూర్య, కుముదంబులను= మనోహరాలైన వైదూర్యాలతో చేసిన కలువలతో; వజ్ర, మీన, 
మౌక్తిక, నవఫేనములను= వజ్రాలతో చేసిన చేపలతో, ముత్యాలతో రూపొందించిన (క్రొత్తనురుగులతో; మరకత, శైవల+ 
ఉత్కరములన్‌= మరకతమణులతో కూర్చిన నాచుసమూహాలతో; విలసిల్లన్‌= ఒప్పుచుండిన; సత్‌+మణి, స్థలము, చూచి= 
మంచిమణులు పొదిగినప్రదేశాన్ని చూచి; కొలను, అని=కొలను అనుకొని, పలుంగు, రాల, కుడ్యముల, రుచుల్‌= 
స్పటికపురాళ్ళగోడలయొ క్క కాంతులు; కప్పిన= మీదికి వ్యాపించిన; జలములు+ఉన్న+ఎడలన్‌= నీళ్ళుండే (ప్రదేశాలను; 
వెలయన్‌+చూచి= (ప్రకాశిస్తుండగా చూచి; (ఇక్కడ “పులుగురాల కుడ్యముల రుచులో అనే పాఠాంతరంగూడ ఉంది - 
పులుగురాలు అంటే గరుడపచ్చరాళ్ళు, గరుడపచ్చలకాంతులు ముదురు ఆకు పచ్చగా ఉంటాయి. అది నీళ్ళరంగుకు 
దగ్గరరంగు. నీళ్ళు లేని ప్రదేశ మని అనిపించాలి కాబట్టి 'పలుగురాలు” అనే పాఠమే ఉచితం); అననుప, స్థలంబులు+అని= 
నీరు లేని ప్రదేశా లని; (అనుపము= జలప్రాంత (ప్రదేశం, న+అనుపము= నీరులేని ప్రదేశం); (ఇచ్చట 'అనుపమస్థ్రలము” 
లని ఒక పాఠాంతరం ఉంది. 'అనుపముస్థలా' లంటే చక్కని, చదునైన స్థలాలని అర్థం. అందువల్ల ఇదికూడ 
పరిగణించదగినపాఠమే); జనులు+ఎణు(గక+ఉండు+అట్టుగాన్‌= జనులు తెలిసికొనలేకుండ ఉండేటట్లుగా; మయుండు; 
చేసెన్‌= సభను నిర్మించాడు. 


తాత్సర్యం: ఇంద్రనీలమణుల కిరణా లనే నీళ్ళతో, పద్మరాగమణులతో చెక్కిన ఎగర్రనిపద్మాలతో, వెండితో చేసిన 
తెల్లతామరలతో, రాజహంసలతో, మేలిమి బంగారుతో పోతపోసిన తాబేళ్ళతో, మనోహరవైదూర్యాలతో మలచిన 
కలువలతో, వజ్రాలతో చేసిన చేపలతో, ముత్యాలతో కల్పించిన కొంగ్రొత్తనురుగులతో, మరకతాలతో రూపొందించిన 
నాచులతో (ప్రకాశించే మణిమయప్రదేశాలు చూచి అవి నీటిమడుగు లని - సృటికపురాళ్ళగోడల కాంతులు 
కప్పటంచేత నీళ్ళుండే చోట్లను చూచి నీళ్ళులేనిచో ట్లనీ - జనులు భ్రమపడేటట్టుగా మయుడు సభను నిర్మించాడు. 


విశేషం: అలం: ఉదాత్తం, భ్రాంతిమంతం. మయునిశిల్పచాతురి అనుపమానం. ఈ శిల్పచాతురియే దుర్యోధనుని భంగపాటుకు, 
పాండవులమీద అతనిగుండెలో అప్పటికే గూడుకట్టుకున్న అసూయాద్వేషాలు అంతకంత పెరగటానికి పరోక్ష కారణమైంది. 
అక్షర రమ్యమైన ఈ పద్యం మయసభా రమణీయత (ప్రతిఫలించే మెరుగుటద్దం. నవరత్నాలు - ఇంద్రనీలం, పద్మరాగం, 
వైదూర్యం, వజ్రం, మౌక్తికం, గోమేధికం, మరకతం, పుష్యరాగం, (ప్రవాళం. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 9 


వ. మటియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును, ననవరత కుసుమఫలభరితంబు లైన 
తరువనంబులును, వికచ కమల కుముదాబిరామంబులైన జలాశయంబులును, వివిధ విచిత్ర 
పతాకావలంబిత తోరణ విటంక హ్రేశంబులునుం గలిగి దశ కక్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును. సహస్రకర ప్రభా 
ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందు. 
బదునాలుగు నెలలు నిర్మించి, దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త సంపన్నుల 
నంతరిక్ష చరులం బనిచి మోపించికొని వచ్చిధర్మరాజున కిచ్చి, గదయును శంఖంబును భీమార్గునుల కిచ్చి, 
ధర్మరాజుచేత సత్మృతుండయి మయుం డరిగిన. 14 


ప్రతిపదార్థం: మజియున్‌, సకలజన, మనః+హరంబులు+ఐన= అందరుప్రజలమనస్సుల్ని దోచుకొనేవి అయిన; నానావిధ, 
యం(త్రంబులును= అనేకవిధాలైన యంశత్రవిశేషాలున్నూ; అనవరత, కుసుమ, ఫల, భరితంబులు+ఐన= ఎల్లప్పుడు పువ్వులతో, 
పండ్లతో నిండినవైన; తరువనంబులును= చెట్లతోపులున్నూ; వికచ, కమల, కుముద+అభిరామంబులు+ఐన= వికసించిన 
కమలాలతో, కలువలతో, మనోహరాలైన; జల+ఆశయంబులును= నీటి మడుగులున్నూ; వివిధ, విచిత్ర, పతాకా+అవలంబిత, 
తోరణ, విటంక, (ప్రదేశంబులును= రకరకాల చిత్రవిచిత్రాలైన జెండాలతో (వ్రేలాడగట్టిన తోరణాలతో కూడిన గువ్వల 
గూళ్ళున్న ప్రదేశాలున్నూ, కలిగి; దశ, కిష్కు, సహస్ర, ప్రమాణ. వృత్త ఆయతంబును=పదిమూరలకు వెయ్యిరెట్టు - అంటే 
పదివేలమూరల కొలత ఉండే కైవారంచేత (చుట్టుకొలతచేత) విశాలమైనదియు; సహ(స్రకర, (ప్రభా, ప్రసర, విస్తార, విభూతియును= 
వెయ్యి కిరణాలు గల సూర్యుని కాంతిప్రసారంచేత ఎక్కువైన వైభవంకలదియున్నూ; వివిధ, రత్న, విభవ+అభిశోభితంబునున్‌+కాన్‌= 
రకరకాలైన రత్నకాంతులతో మిక్కిలిశోభిల్లేది అయ్యేటట్టుగా; అపూర్వసభాభవనంబున్‌= ఇంతకుముం దెన్నడు లేనట్టి 
సభాభవనాన్ని; అందున్‌= అక్కడ - బిందుసరోవరందగ్గర; పదునాలుగు నెలలు; నిర్మించి; దానిన్‌= ఆ సభాభవనాన్ని; 
ఎనిమిదివేలరాక్షస, కింకరులన్‌= ఎనిమిదివేలమంది రాక్షసభటులను; మహాకాయులన్‌= పెద్దశరీరాలు కలవాళ్ళను; మహా, జవ, 
సత్య, సంపన్నులన్‌= గొప్పవేగం, బలం అధికంగా కలవాళ్ళను; అంతరిక్షచరులన్‌= ఆకాశంలో తిరిగేవాళ్ళను; పనిచి= 
నియమించి; మోపించికొని; వచ్చి; ధర్మరాజునకున్‌; ఇచ్చి; గదయును; శంఖంబును; భీమ+అర్జునులకున్‌+ ఇచ్చి; ధర్మరాజుచేతన్‌; 
సత్‌, కృతుండు+అయి= సమ్మానించబడినవాడై; మయుండు; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: అపురూపమైన ఆ సభాభవనంలో మయుడు మనోహరాలైన అనేక యంత్రాలు అమర్చాడు. ఎప్పుడూ 
పూలతో, పండ్లతో కనులపండువుగా కనిపించే చెట్లతోపులను రూపొందించాడు. పూచిన తామరలతో, విచ్చిన 
కలువలతో కళకళలాడే కొలనులు కల్పించాడు. చూడ ముచ్చటగా (వ్రేలాడే రకరకాల పతాకాల తోరణాలతో కూడి 
గువ్వల గూళ్ళున్న ప్రదేశాలు ఏర్పాటుచేశాడు. పదివేల మూరల చుట్టుకొలతతో సువిశాలమై, సూర్యకిరణ(ప్రసారంతో 
వైభవోపేతమై, వివిధరత్నకాంతులతో విశేషంగా శోభిల్లే ఆ సభాభవనాన్ని బిందుసరం దగ్గర పదునాలుగునెలలు 
పరి(శ్రమించి నిర్మించాడు. పెద్దశరీరాలతో, అమితవేగంతో అత్యధికబలంతో ఆకాశాన సంచరించే ఎనిమిదివేలమంది 
రాక్షసభటులచేత ఆ భవనాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు. భీమునికి గదను, అర్జునునికి శంఖాన్ని 
అందించాడు. ధర్మరాజుచేత సన్మానంపొంది వెళ్ళాడు. 


విశేషం: ఈ వచనరచన నన్నయ అక్షరరమ్యతకు చక్కని ఉదాహరణ. ఏ ఉద్దేశంతో ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు 
ఈసభను నిర్మించుమన్నాడో, ఏ ముహూర్తంలో మయుడు దీనిని నిర్మించి తెచ్చాడో కురుపాండవ వైరవృద్దికి ఇది పెద్దగా 
దోహదం చేసింది. విశేష్యం తరువాత విశేషణాలు వాడే సంప్రదాయం సంస్కృతంలో ఉన్నది. ఆ సం(ప్రదాయం(ప్రకారమే 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


నన్నయ రాక్షస కింకరులు అనే విశేష్యం తరువాత వరుసగా మూడువిశేషణాలు ప్రయోగించటం జరిగింది. (తెలుగులో 
మయసభావర్లన సందర్భాలకు నన్నయవర్లనం మార్గదర్శకం. అంతేకాదు ఆంధ్రులకు ఎంతో ప్రీతిపాత్రమైన దుర్యోధనుడి 
ఏకపాత్రాభినయ మనే ఆంధ్రుల రూపకప్రక్రియలో వాచికాభినయానికి నన్నయరచనయే (పేరకం. -సంపా.). 


ధర్మరాజు సభా ప్రవేశము కానించుట (సం. 2-4-1) 


ఉ.  వీరు(డు ధర్మజుండు పదివేవురు విప్రుల కొప్పం బాయసా 
హారము భక్తి. బెట్టి మణి యందటికుం జెజు వేయునేసి వి 
స్తారయశుండు ధేనువుల ధర్మవిధిన్‌ మణి ముద్రికాద్యలం 
కార దుకూల పుష్పఫల గంధయుతంబుగ నిచ్చి లీలతోన్‌. 15 


ప్రతిపదార్థం: వీరుడు; విస్తార, యశుండు= విరివిగా వ్యాపించిన క్రీర్తి కలవాడు; (అయిన); ధర్మజుండు; పదివేవురు= 
పదివేలమంది; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు, ఒప్పన్‌= తగినట్టుగా; పాయస+ఆహారము= పాయసంతోకూడినభోజనం; భక్తిన్‌= 
భక్తితో; పెట్టి; మణీ= ఇంకా; అందణకున్‌: చెటు= ఒక్కొక్కరికి, ('చెణి” అని శబ్దరత్నాకరం); వేయున్‌+ఏసి= వెయ్యివంతున; 
ధేనువులన్‌= ఆవులను; మణి, ముద్రికా+ఆది+అలంకార, దుకూల, పుష్ప, ఫల, గంధ, యుతంబుగన్‌= మణులు పొదిగిన 
ఉంగరాలు మొదలైన ఆభరణాలతో, సన్నని వస్త్రాలతో, పువ్వులతో, పండ్లతో, గంధంతోకూడ; ధర్మవిధిన్‌= ధర్మపద్దతితో; 
లీలతోన్‌= వేడుకతో; ఇచ్చి= దానం చేసి. 


తాత్పర్యం: వీరుడు, విశేషకీర్తిమంతుడు అయిన ధర్మరాజు పదివేలమంది (బ్రాహ్మణులకు భక్తితో పాయసాన్నం 
పెట్టాడు. అంతేకాదు ఒక్కొక్కరికి వెయ్యిగోవులతోపాటు, మణిముద్రికాదులైన ఆభరణాలు, సన్ననివ(స్తాలు, 
పుష్పఫలగంధాలు వేడుకతో దానమిచ్చాడు. 


విశేషం: ఈ పద్యం ధర్మజుని దానవీరం ప్రతిఫలించే దర్పణం. 


వ. అనుజసహితుం డయి దైవజ్ఞదత్తశుభముహూర్తంబున ధౌమ్యాదిభూసురాశీర్వాదపుణ్యాహనాదంబు లెసంగ 


సభాప్రవేశంబు సేసి యంత. 16 


ప్రతిపదార్థం: అనుజ, సహితుండు+అయి= తమ్ములతో కూడినవాడై; దైవజ్ఞ, దత్త, శుభ, ముహూర్తంబునన్‌= 
జ్యోతిశ్ళాస్రనిపుణులచేత నిర్ణయించ (ఇవ్వ)బడిన శుభసమయాన; ధౌమ్య+ఆది, భూసుర+ ఆశీర్వాద, పుణ్యాహనాదంబులు= 
ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులయొక్క ఆశీర్వచన, పుణ్యాహవాచన ధ్వనులు; ఎసంగన్‌= అతిశయిల్లగా; సభా, 'ప్రవేశంబు= 
మయసభాప్రవేశాన్ని; చేసి; అంతన్‌. 


తాత్పర్యం: ధర్మరాజు తమ్ములతో కూడి దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తాన ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణుల 
ఆశీర్వచనపుణ్యాహవాచన మం(త్రధ్వనులు మారుమోగుతూ ఉండగా మయసభాప్రవేశం చేశాడు. 


విశేషం: ధౌమ్యుడు - పాండవులపురోహితుడు. పుణ్యాహవాచనం - అశుద్దిని నివారించటానికి, పవిత్రతను సిద్దింపచేయటానికి, 
శుభాన్ని కలిగించటానికి పుణ్యాహశబ్దాన్ని మూడుమారులు చెప్పే శుభకర్మం. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 11 


ఉ. మంచిగ భూరి భూసుర సమాజమునెల్లను భక్తితోడం బూ 
జించి, యభీష్టదానములు సేసి, ధనార్థుల( దన్సి దిక్కులన్‌ 
నించె యశంబు; బంధులకు నెయ్యురకున్‌ హృదయప్రియంబు గా 
వించె విభూతి యేర్చ్పడ( బవిత్రుండు ధర్మసుతుండు నెమ్మితోన్‌. 17 


ప్రతిపదార్థం: పవిత్రుడు, పుణ్యాత్ముడు (అయిన); ధర్మసుతుండు= ధర్మరాజు; మంచిగన్‌= బాగుగా; భూరి, భూసుర, 
సమాజమున్‌+ఎల్లన్‌= గొప్ప(బ్రాహ్మణ సమాజాన్నంతా; భక్తితోడన్‌; పూజించి; అభీష్ట, దానములు= వాళ్ళకు ఇష్టమైనదానాలు; 
చేసి; ధన+అర్జులన్‌= ధనం కోరి వచ్చినవాళ్ళను; తనిపి= తృప్తిపొందించి, దిక్కులన్‌= అన్నిదిశలలోను; యశంబు= కీర్తిని; 
నించెన్‌= నింపాడు; విభూతి= ఐశ్వర్యం; ఏర్పడన్‌= (ప్రకాశించే విధంగా; నెమ్మితోన్‌= (ప్రేమతో; బంధులకున్‌= బంధువులకు; 
నెయ్యురకున్‌= స్నేహితులకు; హృదయ, ప్రియంబు= మనస్సుకు సంతోషాన్ని; కావించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ముడైన ధర్మరాజు ఎందరెందరో బ్రాహ్మణుల్ని భక్తితో పూజించాడు. కోరినవాళ్ళకు కోరినదానా 
లిచ్చి తృప్తిపరచాడు. తనకీర్తి అన్నిదిక్కుల వ్యాపింపజేశాడు. తనఐశ్వర్యం ్రకాశించేటట్టు (ప్రేమతో బంధు మిత్రులకు 
ఆనందం కలిగించాడు. 


నిశేషం: క్వార్ధక, భూతార్థక [క్రియాపదాలతో పద్యంలోని మూడు పాదాల మొదట ఉన్న విరుపులు- ధర్మరాజు ఎంత 
ఉత్సాహంగా, ఎంత వేగంగా ధార్మిక క్రియలు నిర్వహించాడో స్ఫురింపచేసేవిగా ఉన్నాయి. నన్నయ పద్యరచనా శిల్పానికి, 
ప్రత్యేకించి ఆయన అక్షరరమ్యతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. 

వ. తదవసరంబున. 18 
తాత్పర్యం: ఆ సమయాన. 


మ.  మదమాతంగ తురంగ కాంచన లసన్నాణిక్య గాణిక్య సం 

పద లోలిం గొని వచ్చి యిచ్చి, ముదమొప్పం గాంచి, సేవించి, ర 

య్యుదయాస్తాచల సేతుశీతనగ మధ్యోర్వీపతుల్‌ సంతతా 

భ్యుదయున్‌ ధర్మజు. దత్సభాస్థితు జగత్వ్పూర్డ ప్రతాపోదయున్‌. 19 
ప్రతిపదార్థం: ఆ+ఉదయ+అస్త+అచల, సేతు, శీతనగ, మధ్య+జఉర్వీపతుల్‌= సూర్యుడు ఉదయించే ఆ పర్వతానికి, 
అస్తమించే పర్వతానికి, సేతువుకు (దక్షిణపుచివరు, హిమవత్పర్వతానికి (ఉత్తరపుచివర) నడుమ ఉండే రాజులందరు - అంటే 
నేల నాలుగుదిక్కుల్లో ఉన్న రాజులంతా; సంతత+అభ్యుదయున్‌= ఎడతెగక వృద్ధిపొందే సంపద కలవానిని, జగత్‌+పూర్త 
ప్రతాప+ఉదయున్‌= ప్రపంచమంతా నిండిన పరాక్రమంయొక్క జౌన్నత్యం కలవానిని; తత్‌+సభా, స్థితున్‌= ఆ మయసభలో 
కొలువుదీరినవానిని; ధర్మజున్‌= ధర్మరాజును; మద, మాతంగ, తురంగ, కాంచన, లసత్‌+మాణిక్య, గాణిక్య, సంపదలు= 
మదపుటేనుగులు, గుర్రాలు, బంగారు, మెరిసే మాణిక్యాలు, వేశ్యాసమూహరూపమైనధనాలు; ఓలిన్‌= వరుసగా; కొనివచ్చి= 
తీసికొనివచ్చి; ఇచ్చి; ముదము+ఒప్పన్‌= సంతోషం శోభిల్లగా; కాంచి= చూచి; సేవించిరి= సేవించారు. 


తాత్సర్యం: నేల నాలుగు దిక్కుల్లో ఉన్న రాజులంతా - ఎడతెగక వృద్దిపొందే సంపద కలవాడు, లోకమంతటా 
నిండిన పరాక్రమంచేత జొన్నత్యం వహించినవాడు అయిన ధర్మనందనుని సంతోషంతో దర్శించుకొన్నారు. 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


మదపుటేనుగుల్ని, గుర్రాల్ని, బంగారాన్ని, మాణిక్యాలను, వేశ్యల్ని ప్రియమార కానుకలుగా సమర్పించుకొని మనసార 
ఆ మహారాజును సేవించుకొన్నారు. 


విశేషం: అలం: వృత్త్యనుప్రాసం. నన్నయ కవితాశైలికి ఈ పద్య మొక చక్కని ఉదాహరణ. కీర్తిప్రతాపాల వర్షనకు మత్తేభాన్ని 
వాడటం వృత్తౌచిత్యానికి నిదర్శనం. నన్నయైలి సంస్కృతపదబహుళం, సమాసఘటితం, సంధి బంధురం. అలా అని అది 
వినటానికి కటువైంది కాదు. విశేషించి విన సొంపైంది. మదపుటేనుగు నడకలా ఉదాత్త మనోహరమైంది. అందుచేతనే 
ఎర్రాపైగ్గడ 'నన్నయభట్టకుంజరం బెన్న నిరంకుశోక్తిగతి' అని అన్నాడు. నన్నయ పేర్కొన్న అక్షరరమ్యతకూడ ఇదే. అక్షరాల 
కూర్చ్పువలన కవితకు కలిగే రమ్యతయే అక్షరరమ్యత. వాజ్మయంలో అక్షరం విశ్వంలో పరమాణువు లాంటిది. పరమాణువుల 
కూర్పులోని మార్పు వల్లనే వస్తువైవిధ్యం, పదార్థస్వరూప స్వభావాల్లో తారతమ్యం, అలాగే అక్షరాల కూర్చులోని మార్పు వల్లనే 
వివిధ పదాలు, అర్థాలు, శైలీభేదాలు ఏర్పడతాయి. పదంలోని శబ్దభాగం ఆపాతమధురం; అర్థభాగం ఆలోచనామృతం. 
ఆపాతమధురమైన శబ్దసంయోజనమే అక్షరరమ్యత. సామాన్యులచేత ఏ రచననైనా చదివించే మొదటిగుణం ఇదే, (శ్రోతను 
ఆకర్షించే ప్రధానగుణంకూడ ఇదే. అక్షరరమ్యమైన రచన పూర్తిగా అర్థం కాకపోయినా అందలిభావంమా(త్రం స్టూలంగా 
మనస్సుకు స్ఫురిస్తుంది. దీనినే ఆంగ్ల సాహిత్య విమర్శకులు ‘Sound echoing the sense అంటారు. నన్నయ కవితలో 
ఈగుణం మెండు. సామాన్య పాఠకునికి పై పద్య (ప్రతిపదార్థం తెలియకున్నా - ఎందరెందరో రాజులు, ఎన్నెన్నో గొప్ప 
వస్తువులు, ఎంతో ఎక్కువగా ధర్మరాజుకు ఇస్తున్నా రని మాత్రం సూటిగా స్ఫురించకమానదు. ఆయన వైభవం అత్యధిక 
మని ధ్వనించక తప్పదు. ఈ పద్యంలోని అక్షరాల కూర్చు, సమాసఘటన అలాంటివి. 'ముదమొప్పునో అనే విశేషణంకూడ 
ఇక్కడ గమనింపదగిందే. రాజులంతా ఆ కానుకలు తెచ్చి ఇవ్వటంలో ఏవిధమైన బలాత్కారం లేదు, భయం లేదు. అందరూ 
ఆ ధర్మరాజు ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని మనఃపూర్వకంగా అంగీకరించి ఆనందంగా తెచ్చి యిస్తున్నారన్న విషయాన్ని ఆ 
విశేషణం తెలుపుతున్నది. మూలంలో ఎవరెవరు ఏ యే కానుకలు తెచ్చి యిచ్చారో ఎంతో విసృతంగా ఉంది. నన్నయ ఆ 
విస్తృతి నంతా “అయ్యుదయాస్తాచల...' అన్న ఒక్క సమాసంతో చక్కగా సూచించాడు. (ఇది జక గొప్పసంఘటన. రాజులంతా 
కానుకలన్నీ కుప్పలు పోస్తున్నారు. కలిసి ధర్మరాజును సేవిస్తున్నారు. సేవించేరాజులు ఎవరైనా, ఎందరైనా అందరూ సేవాభావంలో 
మాత్రం అంతా ఒకటేకదా!. ఈ అరసంఘటనను శ్లేష అనే గుణంలో వ్యక్తం చేశాడు నన్నయ. బహుపదాల ఏకవద్భావం 
శబ్దశ్లేష మనోహరమైన సన్నివేశసొందర్యం అర్హశ్లేషు ఆ రెండుగుణాలు కల శ్లేషను వీరరసపోషకమైన ఓజోగుణరంజితంగా 
పద్యరచనలో (ప్రపంచించటం నన్నయశిల్పం. ఓజస్సులో ఒదిగిన శ్లేష నన్నయకు ప్రీతిపాత్రమైన రచనాకళ!- సంపా.) 


వ. మలియును 20 
తాత్సర్యం: అంతేకాక. 


సీ, సుబల మార్కండేయ శునక మౌం జాయన । మాండవ్య శాండిల్య మందపాల 
బక దాల్ట్య రైభ్యక భాలుకి జతుకర్ణ | గౌతమ కౌశిక కణ్వ కుత్స 
సావర్ణి పర్ణాద సత్య గోపతి గోప । వేష మైత్రేయ పవిత్రపాణి 
ఘటజాను కాత్రేయ కఠకలాప సుమిత్ర । హారీత తిత్తిరి యాజ్ఞవల్క్య. 


ఆ. వాయుభక్ష భార్గవ వ్యాస జైమిని । శుక సుమంతు పైల సువ్రతాదు 
లయిన మునులు నేము నరిగితి మెంతయు | రమ్యమయిన ధర్మరాజుసభకు. 21 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 13 


ప్రతిపదార్థం: ఎంతయున్‌= మిక్కిలి; రమ్యము+అయిన= అందమైన; ధర్మరాజు, సభకున్‌; సుబల, మార్కండేయ, శునక, 
మౌంజాయన, మాండవ్య... సువత+ఆదులు+ఐన= సుబలుడు, మార్కండేయుడు, శునకుడు, మౌంజాయనుడు, మాండవ్యుడు, 
సువ్రతుడు-మొదలయిన; మునులున్‌; ఏమున్‌= మేముకూడ; (అంటే ఉగ్రశ్రవసుడు ఆయన అనుచరులు); అరిగితిమి= 
వెళ్ళాము. 


తాత్సర్యం: సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య సువ్రతాది మహామునులు, మేము ఎంతో 
అందమైన ఆ ధర్మరాజుసభకు వెళ్ళా మని ఉగ్రశ్రవసుడు ఆ శౌనకాదిమహర్షులకు చెప్పాడు. 


విశేషం: మునులపేర్ల విషయంలో భిన్నప్రతుల్లో భేదా లున్నాయి. మునులపేర్లను పట్టీగా చెప్పే ఈ సీసపద్యరచన ఉత్తమకవితగా 
చెప్పలేము కాని, ఉత్తమకథనశిల్ప మని చెప్పవచ్చును. ఈ పేర్లు వచనంలో చెప్పితే నీరసంగా ఉండేది. ఉ(గ్రశ్రవసుడు 
కథకుడు. ఆతడుకూడా అంతమంది మునులతో కలిసి వెళ్ళాడు. అందువలన అతని ఆత్మీయత ఇందులో ఉన్నది. 
తనతోపాటు ఎందరో మహర్షులను ఆకర్షించిన ఆ సభావైభవాన్ని చెప్పదలచుకొన్నాడు. మహర్షులవరుస వస్తుధ్వనిగా మారింది. 
ద్రష్టలైన బుషులు దర్శించా లని కోరుకొన్న ధర్మరాజుసభ పరమపూజ్య మని ధ్వని. పేర్లనుకూడా కథార్థప్రయోజనంకొరకు 
ఒకవరుసగా చెపితే అది ఉక్తివైచిత్య మౌతుంది. బహుపదాలు ఏకవద్భావం పొంది శ్రేషమనే శబ్దగుణం రాణించింది. పద్యం 
దీర్భసమాసభూయిష్టమై నా గాఢబంధత్వంకంటె మసృణత్వం రాణించింది. శ్రేషగుణం ఓజస్సులో ఒదిగిన రచన ఇది. ఇటువంటి 
రచనను తరువాతి కవు లాయాసందర్భాలలో సార్జకంగా వాడుకొన్నారు. (సంపా.) 


వ. అమ్మహామునుల నెల్ల నతిభక్తిం బూజించి లబ్బాశీర్వచనుండై ధర్మతనయుండు వారలవలన ధర్మకథలు 

వినుచు( దమ్ములుం దానును సుఖంబుండునంత నొక్కనాండు. 22 
ప్రతిపదార్థం: ఆ+మహామునులన్‌+ఎల్లన్‌= ఆ మహామునుల నందరిని; అతిభక్తిన్‌= మిక్కిలిభక్తితో; పూజించి; లబ్ద+ 
ఆశీర్వచనుండు+ఐ= పొందబడిన ఆశీర్వచనం కలవాడై; ధర్మతనయుండు; వారలవలనన్‌= ఆ మహర్షులవలన; ధర్మకథలు= 


ధర్మసంబంధాలైన కథలు; వినుచున్‌; తమ్ములున్‌; తానును; సుఖంబు+ఉండు+అంతన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనాండు= 
ఒక్క రోజు. 


తాత్పర్యం: ధర్మరాజు ఆ మహామును లందరిని అతిభక్తితో పూజించాడు. వాళ్ళ ఆశీర్వచనాలు పొందాడు. ఆ 
మహర్షులు చెప్పే ధర్మకథలు వింటూ తమ్ముళ్లతో కలిసి తాను సుఖంగా ఉండగా- ఒకనాడు 


విశేషం: సుఖము+ఉండు- ప్రథమావిభక్తికి తృతీయార్థ ప్రయోగం - సుఖంతో ఉండు. ధర్మజుడు మహర్షులను ఎప్పుడు 
కలిసినా వాళ్ళవల్ల ధర్మకథలు, పుణ్యకథలు వినటం ధర్మరాజుస్వభావం. ఆ మహారాజుజ్ఞానతృష్ణ అపారం. 


నారదు(డు పాండవులయొద్దకు వచ్చుట (సం. 2-5-2) 


ఉ. నీరజమిత్తు( డేల ధరణీగతు( డయ్యెడు నొక్కొ యంచు వి 
చా 
స్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండగా 
నారదు( డే(గుదెంచె గగనంబుననుండి సురేంద్రమందిర 
స్పారవిలాసహాసి యగు పార్భుగృహంబునకుం బ్రియంబునన్‌. 23 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీరజమి(త్రుండు= నీటిలోపుట్టిన పద్మాలకు స్నేహితుడైన సూర్యుడు; ఏల= ఎందుచేత; ధరణీగతుండు+అయ్యెడున్‌+ 
ఒక్కొ= నేలకు దిగివస్తున్నాడో; అంచున్‌= అంటూ; విస్మేర, మనస్కులు+ఐ= ఆశ్చర్యంతోకూడుకొన్నమనస్సుకలవారై; మెచ్చి; 
నిజద్యుతిన్‌= తనయొక్కకాంతిని; చూచుచున్‌+ఉండయగాన్‌: నారదు(డు; గగనంబుననుండి= ఆకాశంనుండి; సుర+ఇంద్ర, 
మందిర, స్ఫార, విలాస, హాసి= దేవతలరాజైన దేవేంద్రునిభవనంయొక్క విస్తారమైన శోభను ఎగతాళి చేసేది; అగు; పార్టు 
గృహంబునకున్‌= పృథ(కుంతీదేవి) పుత్రుడైన ధర్మరాజు ఇంటికి (పార్థనామంతో (ప్రసిద్దుడు అర్జునుడే అయినా-ఇక్కడ- 
నారదుడు పృథ పుత్రుడైన ధర్మరాజు ఇంటికి వచ్చా డనటమే ఎక్కువ ఉచిత మనిపిస్తుంది. యజమాని ధర్మరాజుకదా); 
ప్రియంబునన్‌= ప్రీతితో; ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: సూర్యు డేల నేలకు దిగి వస్తున్నాడో! అని తన దేహకాంతిని చూచి జనులంతా ఆశ్చర్యపడుతుండగా- 
నారదమహర్షి ఆకాశంనుండి - దేవేంద్రుని గృహశోభనే గేలిచేసే ధర్మరాజు గృహానికి ఎంతో ప్రీతితో వచ్చాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. (బ్రహ్మమానసపుతుడైన ఆ నారదమహర్షి తేజస్సు ఎంత ఎక్కువో ఈ ఉత్రేక్షతో నన్నయ 
భావుకులకు (ప్రత్యక్షం చేశాడు. “నారదః సుమహాతేజాః...” అనే సంస్కృతాని కిది పెంపు. అక్షరరమ్యమైన ఈ పద్యగుణం 
మాధుర్యం. 


క. తన పిటు(ద ధర్మ సంబో । ధన వాంఛను వచ్చు దేవతా ఖచర మహా 
మునివరుల( దపనమార్గం । బున గ్రమ్మటి( బంచె బ్రహ్మపుత్తు(డు నెమ్మిన్‌. 24 


ప్రతిపదార్థం: బ్రహ్మపుత్రుండు= బ్రహ్మదేవునికుమారుడైన నారదుడు; తన, పిణుందన్‌= తన వెనుక; ధర్మ సంబోధనవాంఛను= 
ధర్మబోధను వినాలనే కోరికతో; వచ్చు; దేవతా, ఖచర, మహామునివరులన్‌= దేవతలను, ఆకాశసంచారులను, మహాముని 
(శ్రేష్టులను; తపనమార్గంబునన్‌= ఆకాశమార్గంలోనే; నెమ్మిన్‌= (ప్రేమతో; (క్రమ్మణన్‌+పంచెన్‌= (త్రిప్పిపంపాడు. 


తాత్సర్యం: బ్రహ్మపుత్రుడైన నారదుడు, తన ధర్మబోధ వినా లని వెంటవస్తున్న దేవతల్ని, ఆకాశసంచారుల్ని, 
మహామునిశ్రేష్టుల్ని - ఆకాశమార్గాననే త్రిప్పిపంపాడు. 


వ. పర్వతపారిజాతరైవత సుముఖు లను మహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్దతుండయి 
ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి, 
యర్హ్యపాద్యాదివిధులం బూజించిన, వారల కుశలం బడిగి నారదుడు రాజనీతి విషయంబుల 
నయ్యుధిష్టిరు ని ట్లని యడిగె. 25 


ప్రతిపదార్థం: పర్వత, పారిజాత, రైవత, సుముఖులు+అను మహామునులతోన్‌= ఈ మహామునులు నలువురితోమా(త్రమే 
కలిసి; ఇట్టు= ఈవిధంగా; దివినుండి= ఆకాశంనుండి; భువికిన్‌= భూమికి; దిగివచ్చిన; నారదమహామునికిన్‌; (ప్రతి+ 
ఉద్గతుండు+ఐ= లేచి ఎదురేగినవాడై; ధర్మరాజు; తమ్ములన్‌; తానును; నమస్కరించి; తోడ్కొని, తెచ్చి= ఆహ్వానించి 
వెంటతీసికొని వచ్చి; ఉన్నత+ఆసనంబునన్‌= ఎత్తయినపీఠంమీద; ఉనిచి= కూర్చుండబెట్టి; అడుగులు= పాదాలు; కడిగి; 
అర్హ్య, పాద్య+ఆది, విధులన్‌= పూజకు తగినపూలు, అక్షతలు మొదలైనవాటిని సమర్పించటం, పాదాలమీద నీటిని చల్లి ఆ 
నీటిని శిరస్సుపై చల్చుకోవటం మొదలైన పూజా పద్దతులతో; పూజించినన్‌= పూబించగా; వారల= ఆ పాండవులయొక్క; 
కుశలంబు= క్షేమవిశేషాలు; అడిగి; రాజనీతి, విషయంబులన్‌= రాజనీతి విశేషాలగురించి; ఆ+యుధిస్టిరున్‌= ఆ ధర్మరాజును, 
ఇట్టు+అని; అడిగెన్‌. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం: పర్వత పారిజాత రైవత సుముఖు లనేమహర్షులతో కలిసి వచ్చిన నారదమహామునికి ధర్మరాజు 
తమ్ములతో కూడ ఎదురేగి నమస్కరించాడు. ఆహ్వానించి వెంటగొని వచ్చి ఉన్నతాసనంమీద కూర్చుండబెట్టాడు. 
అర్హ్యపాద్యాది పూజావిధానాలతో పూజించాడు. నారద మహర్షి పాండవు లందరిని కుశల మడిగాడు. ప్రత్యేకించి 
ధర్మరాజుతో రాజనీతి విషయాలు (ప్రస్తావించాడు. 


నారదుడు ధర్మరాజును రాజనీతివిషయంబులం గొన్నింటి నడుగుట (సం. 2-5-7) 


(ఈక 


మీ వంశమున నరదేవోత్తములదైన । సద్దర్మమార్గంబు సలుపుదయ్య? 
ధర్మవిదుండవై ధర్మార్థకామంబు । లొండొంటి బాధింపకుండ నుచిత 
కాల విభక్తముల్‌ గా లీల సేవింతె? । ధర్మువునంద చిత్తంబు నిలిపి 
యిమ్ముల నపరరాత్రమ్ములం దెప్పుడు( | జింతింతె నిజబుద్ధి. జేయ(దగిన 


ఆ. రాజకృత్యములం? దిరంబుగా నిఖిల ని । యోగ వృత్తులందు యోగ్యులయిన 
వారి( గరము గారవమ్మున( బంచితె । నీవు వారిదైన నే ర్పెటింగి. 26 


ప్రతిపదార్థం: మీ, వంశమునన్‌; నరదేవ+ఉత్తముల+అది+ఐన= రాజశ్రేష్టులదైన; సత్‌+ధర్మ, మార్గంబు= మంచిధర్మపద్దతిని; 
సలుపుదు+అయ్య= ఆచరిస్తున్నావుకదా!; ధర్మవిదుండవు+ఐ= ధర్మంతెలిసినవాడివై; ధర్మ+అర్థ+కామంబులు= ధర్మం, అర్థం, 
కామం అనే మూడుపురుషార్జాలు; ఒండు+ఒంటి= ఒకదాన్ని ఒకటి; బాధింపక+ఉండన్‌= బాధించకుండా; ఉచితకాలవిభక్తముల్‌= 
ఆయాకాలాలకు తగినట్టు విభజించబడినవి; కాన్‌=కాగా; లీల= సంతోషంగా; సేవింతె (సేవింతువు+ఎ)= సేవిస్తున్నావుకదా!; 
ధర్మువు+అందు+అ= ధర్మమందే; చిత్తంబు= మనస్సును; నిలిపి; ఇమ్ములన్‌= (ప్రీతిగా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; అపర, 
రాత్రమ్ముల+అందున్‌= రాత్రి ఉత్తరభాగంలో- అంటే అర్దరాత్రి తరువాత; నిజ, బుద్దిన్‌= స్వబుద్దిచేత; చేయన్‌+తగిన; 
రాజకృత్యములన్‌= రాజకార్యాలను; చింతింతె (చింతింతువు+ఎ)= ఆలోచిస్తున్నావుకదా! తిరంబుగాన్‌= స్థిరంగా; నిఖిల, 
నియోగ, వృత్తుల+అందున్‌= అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో; యోగ్యులు+ఐన= తగిన; వారిన్‌= వాళ్ళను; వారిది+ఐన; నేర్పు+ఎటింగి= 
సామర్ధ్యాన్ని తెలిసికొని; కరము= మిక్కిలి; గారవమ్మునన్‌= గౌరవభావంతో; నీవు; పంచితే (పంచితివి+ఏ)= నియమించావుకదా! 


తాత్సర్యం: మీవంశంలో జన్మించిన రాజ[శ్రేష్ణులు ఏర్పరచిన ధర్మపద్దతిని తప్పక ఆచరిస్తున్నావుకదా! ధర్మాన్ని 
తెలుసుకొని, ధర్మార్థకామాలు ఒకదాని నొకటి బాధించకుండ, కాలోచితాలుగా వాటిని విభబించుకొని సేవిస్తున్నావుకదా! 
ధర్మమందే మనస్సు నిలిపి, చేయదగిన రాజకార్యాల్ని స్వబుద్దితో ఎల్లప్పుడూ అర్దరాత్రి దాటిన తరువాతే 
ఆలోచిస్తున్నావుకదా! ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరంగా యోగ్యులైన వాళ్ళను, వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని గుర్తించి 
గారవభావంగా, స్థిరంగా నియమించావుకదా! 


విశేషం: పురుషార్థాలు ధర్మార్థకామమోక్షాలు. వీటిలో అర్థకామాలు ఐహిక సంబంధులు. మోక్షం పరలోక సంబంధి. అర్థకామాలు 
ఐహిక సంబంధులే అయినా, మానవుని ఐహిక జీవితమంతా ఈ అర్థకామాల చుట్టే తిరుగుతూ ఉన్నా అవి ధర్మబడ్దాలయితేనేకాని 
మోక్షసాధనకు తోడ్పడవు. ధర్మానికి దూరమయితే అవి పాపహేతువులౌతాయి. నరకానికి త్రోవతీస్తాయి. అందుకే పురుషిర్థాల్లో 
అర్థకామాలకు ముందు ధర్మాన్ని చెప్పటం జరిగింది. మానవుడు తన ఐహిక జీవితంనుండి మోక్షాన్ని అధిరోహించటానికి 
మంచి నిచ్చెన ధర్మం. 'ధర్మావిరుద్దో భూతేషు కామో౭_స్మి భరతర్షభ' (అర్జునా! ప్రాణుల్లో ధర్మవిరుద్దం కాని కామాన్ని నేనే) 
అనే గీతావాక్యంకూడ ఇచ్చట గుర్తించదగింది. “చువర్లంబుతోడి దుగ్రకారం తకారం” అవుతుంది కనుక, సేవించుదువు, 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


చింతించుదువు- సేవింతువు, చింతింతువు - అవుతాయి. భూతతద్దర్మార్థ (క్రియల్లో వకారం లోపించవచ్చు కనుక సేవింతువు+ఎ= 
సేవింతె, చింతింతువు+ఎ= చింతింతె, పంచితివి+ఎ= పంచితె - అయ్యాయి. 


క. అనఘుల శాస్త్ర విధిజ్జుల । ననురక్తులC బితృపితామహక్రమమున వ 
చ్చిన విప్రుల మంత్రుల(గా । నొనరించితె కార్య సంప్రయోగము పాొంటెన్‌. 27 


ప్రతిపదార్థం: అనఘులన్‌= పాపాత్ములు కానివాళ్ళను; శాస్త్రవిధిజ్ఞులన్‌= శాస్త్ర నియమాలు తెలిసినవాళ్ళను; అనురక్తులన్‌= 
(నీమీద) (ప్రేమకల వాళ్ళను; పితృపితామహ(క్రమమునన్‌= తండ్రితాతలనుండి వంశపారంపర్యంగా; వచ్చిన= కొలువుచేస్తున్న; 
విఫ్రులన్‌= (బ్రాహ్మణులను; కార్య, సంప్రయోగముపొంటెన్‌= రాజకార్యనిర్వహణంకొరకు; మం|త్రులన్‌+కాన్‌= మం(త్రులనుగా; 
ఒనరించితె= చేశావుకదా! 


తాత్సర్యం: పుణ్యాత్ములు, శాస్త్రనియమాలు బాగా తెలిసినవాళ్ళు, నీమీద ప్రేమగలవాళ్ళు, తాతతండ్రులనాటి 
నుండి వంశపారంపర్యంగా కొలువుచేస్తున్న వాళ్ళు అయిన (బ్రాహ్మణోత్తముల్ని రాజకార్యనిర్వహణకు మంత్రులుగా 
ఏర్పరచుకొన్నావుకదా! 


విశేషం: పొంటెన్‌ - అనేది 'కొజకు” అనే అర్థంలో చతుర్దీ విభక్తి ప్రత్యయంగా నన్నయకాలంలో ఉంది. ఇప్పు డది వ్యవహారంలో 
లోపించింది. అరవంలో దీనికి సమానార్థకం 'పొరుట్టు'. విద్యావంతులైన బ్రాహ్మణులు విప్రులని చెప్పే అభియుక్తోక్తి ఒకటి 
ఉంది- “జన్మనా (బ్రాహ్మణో జ్హేయః సంస్కారా ద్విజ ఉచ్యతే । విద్యయా యాతి విప్రత్వం, త్రిభిః (శోత్రియ ఉచ్యతే”, జన్మవల్ల 
బ్రాహ్మణుడు, సంస్కారంవల్ల ద్విజుడు, విద్యవల్ల విప్రుడు, ఈ మూడూ ఉంటే శ్రోత్రియుడు అంటారు. 
క. రాజునకు విజయమూలము । రాజితమంత్రంబు; సుస్థిరంబుగ దానిన్‌ 

రాజాన్వయ! రక్షింతె ధ । రాజనులకు( గర్జగోచరము గాకుండన్‌. 28 


ప్రతిపదార్థం: రాజ+అన్వయ!= చం(ద్రవంశానికి చెందిన ఓ ధర్మరాజా!; రాజునకున్‌; విజయమూలము= విజయానికి కారణం; 
రాజిత, మం(త్రంబు= చక్కనిరహస్యాలోచనమే; ధరా, జనులకున్‌= రాజ్యంలోని ప్రజలకు; కర్ణ గోచరము, కాకుండన్‌= చెవిని 
పడకుండ; దానిన్‌= ఆ రహస్యాలోచనాన్ని; సుస్థిరంబుగన్‌= పదిలంగా; రక్షింతె= రక్షిస్తున్నావుకదా! 


తాత్పర్యం: ఓధర్మరాజా! రాజుకు విజయకారణం అతడి రహస్యాలోచనం. ఆ రహస్యాలోచనం నీ ప్రజల చెవిని 
పడకుండ పదిలంగా రక్షించుకుంటున్నావుకదా! 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 


క. ధీరుండు ధర్మాధర్మ వి । శారదుండు బహుశ్రుతుండు సమచిత్తుండు వా 
జీ రమణీ శ్రిత వదన స । రోరుహు. డన. జనునె నీ పురోహితుం డధిపా! 29 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; నీ, పురోహితు(డు; ధీరుండు= ధైర్యశాలియు (విద్వాంసుడు); ధర్మ+అధర్మ విశారదుండు= 
ధర్మాధర్మాల్ని గూర్చి బాగా ఎరిగినవాడు; బహుశుతుండు= అనేక వేదశ్నాస్తా లెరిగినవాడు; సమచిత్తుండు= రాగద్వేషాలులేకుండ 
సమత్వాన్ని సాధించిన మనస్సు కలవాడు; వాణీ, రమణీ, (శ్రిత, వదన, సరోరుహుండు= సరస్వతీదేవిచేత ఆ(శ్రయించబడిన 
ముఖపద్మం కలవాడు; అనన్‌+చనునె= అని అనదగినవాడే కదా! 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 17 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీ పురోహితుడు ధైర్యవంతుడు (పండితుడు), ధర్మాధర్మాలు తెలిసినవాడు, 
వివిధవేదశా[స్రాలు బాగా అధ్యయనం చేసినవాడు, రాగద్వేషరహితమైన సమచిత్తం కలవాడు, సరస్వతీదేవి కొలువున్న 
ముఖపద్మం కలవాడు - అని అనదగినవాడే కదా! 


విశేషం: పురోహితు డంటే శాంతి కపౌష్టికాదివైదికకర్మల్లో ముందుండేవాడు. ధర్మాధర్మాలు తెలిపి శాస్త్రోక్తంగా వివిధ కర్మలు 
నడిపించేవాడు. మొగమోటమి లేకుండ ధర్మాధర్మాలు తెలియచెప్పటానికి, హితం ఉపదేశించటానికి, పురోహితునికి ధైర్యం 
కూడా ఉండాలి. ధైర్యం ఉన్నా-అందుకు తగిన వేదశాస్త్ర పాండిత్యం, దాని సంస్కారరూపమైన రాగద్వేషరహిత సమచిత్తం 
లేకుంటే అతడు మంచిచెడ్డల్ని సరిగా నిర్ణయించలేడు, హితం ఉపదేశించ లేడు, నిస్వార్థంగా వ్యవహరించలేడు. ధైర్యం, 
పాండిత్యం, సమచిత్తం ఉన్నా- వాక్ళుద్ది, వాజ్షైపుణ్యం లేకుంటే అవి అన్నీ వ్యర్థమే - అతనివాక్కు ఎదుటి హృదయాన్ని 
వశంచేసుకోలేదు. అందుచేత అతడు వాగ్లేవిని-సరస్వతిని-వశంచేసుకొన్న వ్యక్తిగా ఉండాలి. రజస్తమోగుణప్రధానమైనప్రభువ్యవస్ట్రకు, 
ప్రాచీనకాలంలో పురోహితవ్యవస్థ సత్త్యశుద్దిని కూర్చి ధర్మపాలనకు, (ప్రభుక్షేమానికి, ప్రజాక్షేమానికి విశేషంగా దోహదం చేసింది. 
పై పద్యంలో పేర్కొన్నవన్నీ ఉత్తమపురోహిత లక్షణాలు. 
క. జనవర! నీ యజ్ఞములం | దనవరతనియుక్తు. డయిన యాజ్ఞికు(డు ప్రయో 

గ నిపుణు(డై యేమఅకుం । డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్దిన్‌. 30 


ప్రతిపదార్థం: జనవర!= ఓరాజా!; నీ యజ్ఞముల+అందున్‌; అనవరత, నియుక్తుండు+అయిన= ఎల్లప్పుడు నియమించబడినవాడైన; 

యాజ్ఞికుడు= యజ్ఞం చేయించే (బ్రాహ్మణుడు; ప్రయోగ, నిపుణుండు+ఐ= యజ్ఞంచేయించటంలో నేర్పుకలవాడై; ఎప్పుడును= 

ఎల్లప్పుడు; సమబుదిన్‌= రాగద్వేషరహితమైన సమత్వ బుద్దితో; నిజకృత్యములన్‌= తాను చెయ్యదగినపనుల్లో; ఏమణక+ఉండునె= 
ధా ఢా) వ్‌ ఢా) ar 

విస్మరించకుండా ఉన్నాడు కదా! 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవు యజ్ఞాలలో నియమించిన యాజ్ఞికుడు యజ్ఞం చేయించటంలో నిపుణుడై, 
రాగద్వేషరహితమైన సమబుద్దితో తనకర్తవ్యాలను విస్మరించకుండా ఉన్నాడుకదా! 


విశేషం: ఏయజ్ఞమైనా సక్రమంగా జరగకుంటే సత్సలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల 
యాజ్ఞికుడు ప్రయోగనిపుణుడు, కర్తవ్యపరాయణుడు కావటం ఎంతో ముఖ్యం. 


క. నానావిధరణవిజయమ । హానిపుణు లవార్యవీర్యు లనందగువారిన్‌ 
సేనాధ్యక్షులం జేసితె । నీ నమ్మినవారి మాననీయుల హితులన్‌. 31 


ప్రతిపదార్థం: నానావిధ, రణ, విజయ, మహానిపుణులు= వివిధ యుద్ధాల్లో గెలుపు సాధించడంలో గొప్ప నేర్పరులైనవాళ్ళు; 
అవార్య, వీర్యులు= ఎదిరించ సాధ్యం కాని పరాక్రమం కలవాళ్ళు; అనన్‌= అని అనటానికి; తగువారిన్‌= తగినటువంటివాళ్ళను; 
నీ, నమ్మిన, వారిన్‌= నీకు నమ్మకం కలవాళ్ళను; మాననీయులన్‌= గౌరవింపదగినవాళ్ళను; హితులన్‌= నీమేలు కోరేవాళ్ళను; 
సేనా+అధ్యక్షులన్‌= సైన్యానికి అధ్యక్షులుగా; చేసితె= చేశావుకదా! 


తాత్సర్యం: పలు విధాలైన యుద్ధాల్లో విజయాన్ని సాధించటంలో నిపుణులైన వాళ్ళను, ఎదిరించ సాధ్యంకాని 
పరాక్రమం కలవాళ్ళను, విశాసపాత్రులైనవాళ్ళను, గౌరవానికి అర్హులైన వాళ్ళను, నీమేలు కోరే వాళ్ళను, సైన్యాధ్యక్షులుగా 
నియమించావుకదా! 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రాజ్యవ్యవస్థలో సైన్యాధ్యక్షపదవి చాలా ముఖ్యమైంది. సైన్యాధ్యక్షుడే ప్రధాన దేశరక్షకుడు. అందుచేత అతడు 
సమర్ధుడుగా ఉండాలి. అంతేకాదు, అతడు (ప్రభువుకు ఎంతో విశ్యాసపా(త్రుడై ఉండాలి. ఇవి మాత్రమే అతనికి చాలవు. 
అతనికి గౌరవార్షమైన వ్యక్తిత్వం కూడ ఉండాలి. అన్నింటిని మించి అతడు (ప్రభువు మేలు కోరేవాడుగా ఉండాలి. లేకుంటే 
అతనివల్ల ప్రభువుకే ప్రమాదం. 


చ. కడు€ జనువాండునై పురుషకారియు దక్షుండు నైన మంత్రి పెం 
పడర(గ రాజపుత్రుల మహాధనవంతుల( జేసి వారితో 
నొడంబడి పక్ష మేర్చడ(గ నుండండుగా, ధన మెట్టి వారికిం 
గడుకొని చేయకుండునె జగన్నుత! గర్వము దుర్విమోహమున్‌. 32 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= లోకంచేత కీర్తింపబడే ఓధర్మరాజా!; కడున్‌= మిక్కిలి; చనువాండును+ఐ= పలుకుబడికలవాడై; 
పురుషకారియున్‌= కృషిచేసేవాడూ! దక్షుండును+ఐన= సమర్దుడును అయిన; మంత్రి; పెంపు+అడరంగన్‌= అతిశయంమీర; 
రాజపు(త్రులన్‌; మహాధనవంతులన్‌= గొప్ప సంపన్నులను; చేసి= కావించి; వారితోన్‌; ఒడ(బడి= చేతులు కలిపి; పక్షము+ 
ఏర్పడంగన్‌= వ్యతిరేకవర్గం ఏర్పడేటట్టుగా; ఉండండుగా= ఉండటంలేదుకదా!; ధనము; ఎట్టివారికిన్‌= ఎటువంటి వాళ్ళకైనా; 
కడుకొని= పూని; గర్వమున్‌= గర్వాన్ని; దుర్‌విమోహమున్‌= చెడ్డదైన మితిమీరినకాంక్షను; చేయక+ఉండునె= కలిగించకుండా 


ఉంటుందా! 


తాత్పర్యం: ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్థుడు అయిన మంత్రి-తన పరిధిమీరి, ఇతర రాజపుత్రుల్ని 
మహాధనవంతులుగా చేసి, వాళ్ళతో చేతులు కలిపి, నీకు వ్యతిరేకవర్గంగా ఏర్పడేటట్టుగా ఉండటం లేదుకదా! 
ధర్మరాజా! ధనం ఎటువంటివాళ్ళకైనా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది. 


నిశేషం: అలం: అర్భ్జాంతరన్యానం. అధికారపక్షంలో ఉంటూ అన్ని ప్రయోజనాలూ పొంది, అధికంగా బలపడి, 
దురాశాదురహంకారాలు పెంచుకొని, అన్యులతో చేతులు కలిపి, అధికార పక్షాన్ని బలహీనపరిచే వ్యతిరేకవర్గాన్ని సృష్టించే 
వెన్నుపోటుదారులందరూ ఈ కోవకు చెందే మంత్రులే. కలియుగరాజకీయాల్లో వీళ్ళ సంఖ్య గణనీయంగా పెరగటం 
గమనార్హం. అలాంటివాళ్ళను ఓకంట కనిపెట్టటం మంచిదని ఆనాడే నారదుడు హెచ్చరించాడు. 


క. క్షితినాథ! శా స్త్రదృష్టి। ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత 
ప్రతికారులగుచు సన్మా। నితులయి వర్తింతురయ్య నీదైవజ్లుల్‌. 33 


ప్రతిపదార్థం: క్షితి, నాథ!= భూమికి అధిపతి అయినవాడా! - ఓధర్మరాజా!; నీ, దైవజ్ఞుల్‌= నీయొక్క జ్యోతిశ్శాస్త్ర పండితులు; 
శాస్త్రదృష్టి= శాస్ర్తాలు చదవటంవల్ల కలిగిన పాండిత్యంచేత; ప్రతిభను= తమ బుద్దిబలంచేత; దివ్య+అంతరిక్ష, భౌమ+ఉత్సాత, 
ప్రతీకారులు+అగుచున్‌= దేవతా సంబంధాలు, ఆకాశ సంబంధాలు, భూసంబంధాలు అయిన అనర్థాలకు విరుగుడు క్రియలు 
చేసేవాళ్ళయి; సన్మానితులు+అయి= నీచే తగిన సమ్మానాలను పొంది; వర్తింతురు+అయ్య= నడుచుకుంటున్నారుకదా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నీ ఆస్థానజ్యోతిష్కులు శాస్త్రపాండిత్యంచేత, స్వీయ ప్రతిభచేత దేవతా సంబంధాలు, 
అంతరిక్ష సంబంధాలు, భూ సంబంధాలు అయిన ఉత్సాతాలను కనిపెట్టి వాటికి విరుగుడుగా శాంతి క్రియాదులు 
నీచేత జరిపించి, సన్మానాలు పొందుతున్నారు కదా! 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 19 


విశేషం: ఉత్పాతాలు అంటే అపశకునాలు, హఠాత్తుగా వచ్చే అనర్జాలు. ఇవి దివ్యాలు, అంతరిక్షాలు, భౌమాలు అని మూడు 
విధాలు. దివ్యాలంటే - అపూర్వ [గ్రహనక్షత్రాదులు పుట్టటం, అంతరిక్షాలంటే- పరివేషాలు ఏర్పడటం, పిడుగులు పడటం 
మొదలైనవి. భౌమాలంటే-అపూర్వ చరాచర వస్తువులు పుట్టటం, ఉప్పెనలు, భూకంపాలు మొదలైనవి రావటం. ఇవి ప్రజలకు 
దుఃఖాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. అంతరిక్ష భూవాతావరణపరిశోధకులైన పండితుల సాయంతో సాధ్యమైనంత ముందుగా 
వీటిరాకను కనిపెట్టి ప్రతిక్రియలు జరిపించటం (ప్రభుధర్మం. 


క. అనిశము సేవింతురె ని । న్ననఘా! యష్టాంగమైన యాయుర్వేదం 
బున దక్షులైన వైద్యులు । ఘనముగ ననురక్తులై జగద్దితబుద్దిన్‌. 34 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓధర్మరాజా!; నిన్నున్‌; అనిశము= ఎల్లప్పుడు; అష్ట+అంగము+ఐన= ఎనిమిదిభాగాలతో 
కూడుకొన్నదైన; ఆయుః+వేదంబునన్‌= ఆయుర్వేదంలో; దక్షులు+ఐన= సమర్ధులైన; వైద్యులు; జగత్‌+హిత, బుద్దిన్‌= 
లోకానికి మేలు చేయాలనే తలంపుతో; ఘనముగన్‌= ఎక్కువగా; అనురక్తులు+ఐ= (పేమగలవారై; సేవింతురె (సేవించుదురె)= 
సేవిస్తున్నారుకదా! 


తాత్సర్యం: ఓ పుణ్యాత్మా! ఆయుర్వేదంలో సమర్ధులైన వైద్యులు లోకానికి మేలుచేసేబుద్దితో ప్రజలమీది (ప్రేమతో 
ఎనిమిది శాఖలుగా వ్యాపించిన ఆ వైద్య విధానంలో సేవలు చేస్తున్నారా? 


విశేషం: ఆయుర్వేదం-ఆయువును వృద్ది చేసే మార్గాలను చెప్పేవేదం-భారతీయ వైద్యశాస్త్రం. నాలుగు ఉపవేదాలలో ఆయుర్వేదం 
ఒకటి. (బ్రహ్మ, అశ్వినీదేవతలు, ధన్వంతరి మొదలయిన వాళ్ళు దీని కర్తలు. దీని అష్టాంగాలు - శల్యం, శాలాక్యం, 
కాయచికిత్స, భూతవిద్య, కౌమారభృత్యం, అగదతం(త్రం, రసాయన తంత్రం, వాజీకరణ తంత్రం. 'జగద్దితబుద్దిన్‌ అని 
నారదమహర్షి వైద్యుల విషయంలో ప్రయోగించిన విశేషణం విశేషించి గుర్తించదగింది. బాధా పీడితుడై ప్రాణాపాయ స్థితిలో 
ఉన్న రోగికి చికిత్సచేసి అతని బాధ తొలగించి, ప్రాణం నిలిపే వైద్యుణ్ణి భారతదేశం విష్ణుస్వరూపునిగా భావించింది. 'వైద్యో 
నారాయణో హరి? అని (ప్రవచించింది. విష్ణు స్వరూపుడైన వైద్యునికి ఉండవలసిన బుది జగద్దితబుద్ది-స్వార్థబుద్ది కాదు. 
a న > > > థ > 
స్వార్ధబుద్ది ప్రబలిన వైద్యుడు సమాజం పాలిటి దేవుడు కాడు- దానవుడు. 


క సారమతి(జేసి మానస । శారీర రుజావళులకు సతతంబు( బ్రతీ 

కారములు సేయుచుండుదె | యారంగ వృద్దోపసేవ నౌషధసేవన్‌. 35 
ప్రతిపదార్థం: సారమతిన్‌+చేసి= నిపుణమైన బుద్దితో - అంటే చక్కగా ఆలోచించి; మానస, శారీర, రుజా+ఆవళులకున్‌= 
మనస్సంబంధమైన, శరీరసంబంధమైన వ్యాధుల సమూహాలకు; సతతంబున్‌= ఎల్లప్పుడు; ఆరంగన్‌= ఒప్పుగా; వృద్ద+ఉపసేవన్‌= 


వృద్దులను సేవించటంచేత; జొషధసేవన్‌= మందులను సేవించటంచేత, (ప్రతీకారములు= విరుగుడుక్రియలు - అంటే 
చికిత్సలు; చేయుచున్‌+ఉండుదె= చేస్తున్నావు కదా! 


తాత్సర్యం: చక్కగా ఆలోచించి పెద్దల సేవతో మనోవ్యాధులకు, బౌషధసేవతో శారీరకవ్యాధులకు చికిత్స 
చేసుకొంటున్నావు కదా! 


విశేషం: అలం: [క్రమాలంకారం. మనోవ్యాధికి మందు లేదంటారు. కాని వృద్దసేవ మనోవ్యాధికి మంచిమందు. వృద్దుల 
జీవితానుభవం, శాస్త్రవిజ్ఞానం మనోవ్యాధులకు మేలైన చికిత్స చేస్తాయి. 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఉపధాశుద్దులం బాప । వ్యపగతబుద్దుల వినీతివర్తుల సములన్‌ 

సుపరీక్ష నియోగించితె । నిపుణుల నర్జార్షనాదినృపకార్యములన్‌. 36 
ప్రతిపదార్థం: ఉపధా, శుద్దులన్‌= ధర్మపరీక్షలచేత పరిశుద్దులైనవాళ్ళను; సుపరీక్షన్‌= లెస్సగా పరీక్షించుటచేత; పాపవ్యపగతబుద్దులన్‌= 
పాపరహితమైన చిత్తవృత్తి కలవాళ్ళను; వినీతి వర్తులన్‌= విశేషంగా నీతిమార్గంలో (ప్రవర్తించేవారిని (వినయవంతులను); 
సములన్‌= రాగద్వేషరహితులై అందరిపట్ల సమబుద్దితో వ్యవహరించేవాళ్ళను; నిపుణులన్‌= నేర్చరులైనవారిని; అర్థ+ఆర్దన+ఆది, 
నృపకార్యములన్‌= డబ్బును వసూలుచేయటం మొదలయిన రాచకార్యాలలో; నియోగించితె= నియమించావుకదా! 


తాత్పర్యం: పన్నులు వసూలు చేయటం వంటి ధనార్జన రూపమైన రాచకార్యాలలో ధర్మపరీక్షలచే పరిశుద్దులైన 
వాళ్ళని, పాపరహితమైన చిత్తవృత్తి కలవాళ్ళని, విశేషంగా నీతిమార్గంలో నడుచుకొనేవాళ్ళని, రాగద్వేషరహితమైన 
సమబుద్దితో వ్యవహరించేవాళ్ళని, నైపుణ్యం కలవాళ్ళని చక్కగా పరీక్షించి నియమించావుకదా! 


విశేషం: పన్నులు వసూలు చెయ్యటంలాంటి ధనార్జనరూపమైన రాచకార్యాల్లో, అవినీతిపరులు, పక్షపాతబుద్దికలవాళ్ళు, 
నియుక్తులైతే- (ప్రభుత్వకోశానికి నష్టం వాటిల్లటమే కాక, ప్రభుత్వంమీద (ప్రజలకు ద్వేషభావం పెరుగుతుంది. అందువల్ల 

క యు (36) ళు 
అలాంటి ఉద్యోగ నియామకాల్లో (ప్రభువు (ప్రత్యేకశ్రద్ద వహించాలి. 


ఉ. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ది నెటింగి వారి న 

య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్‌ నియమించితే నరేం 

ద్రోత్తమ! భృత్యకోటికి ననూనముగాం దగు జీవితంబు లా 

యత్తము సేసి యిత్తె దయ నయ్యయికాలము దప్పకుండ(గన్‌. 37 
ప్రతిపదార్థం: నరేంద్ర+ఉత్తమ!= ఓరాజ(్రేష్థ!; ఉత్తమ, మధ్యమ+అధమ, నియోగ్యత= ఉత్తమ మధ్యమ అధమ స్థానాలలో 
నియమించదగిన వ్యక్తుల యోగ్యతలను; బుద్దిన్‌+ఎణింగి= (గ్రహించి; వారిన్‌; ఆ+ఉత్తమ, మధ్యమ+అధమ, నియోగములన్‌= 
ఆ ఉత్తమ మధ్యమ అధమములైన ఉద్యోగాల్లో; నియమించితి(వి)+ఏ= నియమించావుకదా!; భృత్యకోటికిన్‌= సేవకులసమూ హానికి; 
అనూనముగాన్‌= కొరతలేకుండా; తగు, జీవితంబులు= తగిన జీతాలను; దయన్‌= దయతో; ఆ+అయి, కాలము, తప్పక+ 
ఉండంగన్‌= ఆయా సమయం దాటకుండ; ఆయత్తము, చేసి= సిద్ధంచేసి; ఇత్తె (ఇచ్చుదువు+ఎ)= ఇస్తున్నావుకదా! 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! వ్యక్తుల ఉత్తమ మధ్యమాధమ యోగ్యతలను తెలుసుకొని వాళ్ళను ఉత్తమ మధ్యమాధమ 
ఉద్యోగాల్లో నియమించావుకదా! సేవకు లందరికి, కొరతలేకుండా తగుజీతాలు దయతో సకాలంలో అందజేస్తున్నావుకదా! 


నిశేషం: ద్వ్యక్షరప్రాసతో వృత్తం అలంకృతమై (ప్రతిపాద్యవస్తువును ఆస్వాదయోగ్యం చేస్తున్నది. సమత అనే గుణం 
పద్యనిర్మాణంలోనూ రచనలోనూ కనపడుతున్నది. మొదటి మూడు చరణాలు చివరిఅక్షరం ముందు విరిగి పైపాదంలో 
కొనసాగటం నిర్మాణంలోని సమత. మార్గాభేదం, అవైషమ్యం ఉండటంచేత సమతాగుణం స్ఫురించి, సేవకుల నందరినీ 
సమంగా చూస్తున్న రాజుయొక్క చిత్తవృత్తిని వ్యంజింపచేస్తున్నది. (సంపా.) 


క తమ తమ కనియెడు తటి జీ। తము గానక నవయు భటుల దౌర్గత్య విషా 
దము లేలినవాని కవ । శ్యము నెగ్గొనరించు నతండు శక్రుం డైనన్‌. 38 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 21 


ప్రతిపదార్థం: తమ తమ, కనియెడు, తణీన్‌= తాము తాము పొందవలసిన సమయాన; జీతము, కానక= జీతంపొందక; 
నవయు= శుష్కించే, (బక్కచిక్కే); భటుల, దౌర్గత్య, విషాదములు= సేవకులయొక్కదారి(ద్ర దుఃఖాలు; ఏలిన, వానికిన్‌= 
రాజుకు; అతడు; శక్రుండు+ఐనన్‌= దేవేం(ద్రుడైనా; అవశ్యమున్‌= తప్పక; ఎగ్గు+ఒనరించున్‌= కీడు కలిగిస్తాయి. 


తాత్సర్యం: తాము పొందవలసిన సమయంలో జీతాన్ని పొందక శుష్కించే సేవకుల దారి(ద్రదుఃఖాలు (ప్రభువుకు- 
అతడు దేవేంద్రుడైనా సరే - తప్పక కీడు కలిగిస్తాయి. 


విశేషం: సేవకులదుఃఖం (ప్రభువుకు క్షేమకరం కాదు. తమ తమకు+అనియెడు. అని కొందరు విడదీస్తారు. 


క. కులపుత్తులైన సద్ధృ । త్యులకును సత్కార మర్జితో( జేయుదె? వా 

రలు నీప్రస్తవమున ని । మ్ముల( గృతము దలంచి ప్రాణములు విడుతు రనిన్‌. 39 
ప్రతిపదార్థం: కులపుత్రులు+ఐన= వంశపారంపర్యంగా వచ్చే (ఇచట 'కులభృత్యులైని అనే పాఠం పెక్కు ప్రతులలో ఉంది); 
సత్‌+కారము= సమ్మానం; అర్థితోన్‌= ప్రీతితో; చేయుదె= చేస్తున్నావుకదా; వారలు; నీ (ప్రస్తవమునన్‌= నీ విషయంలో, (అంటే 
నీ పనికోసం); ఇమ్ములన్‌= ఇంపుగ; కృతము= నీవు చేసిన ఉపకారం; తలంచి= తలచుకొని; అనిన్‌= యుద్దంలో; (ప్రాణములు; 
విడుతురు. 


తాత్పర్యం: వంశపారంపర్యంగా వచ్చే మంచి సేవకులకు (ప్రీతితో సమ్మానం చేస్తున్నావుకదా! వారు మనసార నీ 
ఉపకారాన్ని స్మరించి యుద్దభూమిలో నీకై ప్రాణాలు వదలుతారు. 


క. అనఘా! నీ ప్రస్తవమున । నని నీల్గినవీరభటుల యనుపోష్యుల నె 

ల్లను బ్రోతె భోజనాచ్చా । దనముల వారలకు నెమ్మి దజుంగక యుండన్‌. 40 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓధర్మరాజా!; నీ, (ప్రస్తవమునన్‌= నీవిషయంలో; అనిన్‌= యుద్దంలో; ఈల్షిన= 
మరణించిన; వీరభటుల, అనుపోష్యులన్‌+ఎల్లన్‌= వీరులైన భటులను అనుసరించి పోషించదగిన వాళ్ళందరిని, అంటే 


వారిపోషణపై ఆధారపడి జీవించే భార్యాపుత్రులు, తల్లిదండ్రులు మొదలయిన వాళ్ళందరిని; భోజన+ఆచ్చాదనములన్‌= 
కూడుగుడ్డలతో; వారలకున్‌; నెమ్మి= సంతోషం; తణు(గక+ఉండన్‌= తగ్గకుండా; ్రోతె ((ప్రోచుదువు+ఎ)= పోషిస్తున్నావుకదా! 


తాత్సర్యం: పుణ్యాత్ముడవైన ఓ ధర్మరాజా! నీకొరకు యుద్దంలో మరణించిన వీరసైనికుల కుటుంబాలకు 
కూడుగుడ్డలు లోటు లేకుండా ఇచ్చి, వాళ్ళ సంతోషం తగ్గకుండా పోషిస్తున్నావు కదా! 
విశేషం: కుటుంబపు పింఛనుపథకం (Family pension) భారతకాలంలోనే ఉన్నదన్నమాట. 


క. ధనలుబ్లుల మ్రుచ్చులం గూ । రని వారల బగఅవలని వారల ధృతి చా 
థ మ్‌ 
లని వారల దుర్దనులం | బనుపవుగా రాజకార్యభారము దాల్పన్‌. 41 


ప్రతిపదార్థం: ధన, లుబ్బులన్‌= ధనంపట్ట లోభబుద్దికలవాళ్ళను; [ముచ్చులన్‌= దొంగల్ని; కూర్చనివారలన్‌= స్నేహానికి 
9 > ౧ > 
యోగ్యులు కానివాళ్ళను; పగణివలనివారలన్‌= శత్రువులపట్ల పక్షపాతం కలవాళ్ళను; ధృతి, చాలని, వారలన్‌= ధైర్యం చాలని 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాళ్ళను; దుర్దనులన్‌= దుర్మార్గులైన వాళ్ళను; రాజ, కార్యభారము, తాల్పన్‌= రాచకార్యం యొక్క భారాన్ని వహించటానికి; 
పనుపవుగా= పంపటంలేదుకదా! 


తాత్సర్యం: ఓధర్మరాజా! ధనంపట్ల లోభబుద్ది కలవాళ్ళని, దొంగల్ని, స్నేహానికి యోగ్యులు కానివాళ్ళని, శత్రువులపట్ల 
పక్షపాతం కలవాళ్ళని, ధైర్యం చాలనివాళ్ళని, దుర్మార్గులైనవాళ్ళని రాజకార్యాలు నిర్వహించటానికి పంపటం లేదు 


కదా! 


క. చోరభయవర్జితముగా । ధారుణి. బాలింతె, యధికధనలోభమునం 
జోరుల రక్షింపరుగా । వారలచే ధనముగొని భవద్‌భృత్యవరుల్‌. 42 


ప్రతిపదార్థం: చోర, భయ, వర్ణితముగాన్‌= దొంగలవల్ల భయం లేకుండా; ధారుణిన్‌= భూమిని; పాలింతె (పాలించుదువు+ఎ)= 
పాలిస్తున్నావుకదా!; భవత్‌+భృత్యవరుల్‌= నీయొక్క సేవకుల్లో ముఖ్యులు; అధిక, ధన, లోభమునన్‌= ధనంమీది మితిమీరిన 
కోరికతో; వారలచేన్‌= ఆదొంగలచేత; ధనము, కొని= డబ్బుతీసుకొని; చోరులన్‌= ఆ దొంగలను; రక్షింపరుగా= 
రక్షించటంలేదుకదా! 


తాత్సర్యం: ధర్మరాజా! దొంగభయం లేకుండా నీవు రాజ్యాన్ని ఏలుతున్నావుకదా! న్స్‌ ప్రభుత్యోద్యోగుల్లో 
ముఖ్యులైన వాళ్ళు ధనాశాపరులై ఆ దొంగలదగ్గర డబ్బు పుచ్చుకొని వాళ్ళకు రక్షణ కల్పించటం లేదు కదా! 


విశేషం: కాలం గడిచేకొలదీ, నాగరకత పెరిగేకొలదీ దొంగల సంఖ్య, దొంగల్లో రకాల సంఖ్య, విపరీతంగా పెరుగుతున్నది. 
ఈ కలికాలంలో-నవనాగరక యుగంలో - వ్యక్తుల జేబుల్ని, ఇండ్లను, బ్యాంకుల్ని, బస్సుల్ని, రైళ్ళని దోచుకొనే వాళ్ళు 
మాత్రమే కాదు, 'స్మగ్రింగ్‌ చేసేవాళ్ళు, 'బ్లాక్‌మార్కెటొ చేసేవాళ్ళు పెక్కు విధాల పన్నులు ఎగవేసేవాళ్ళు, అనేక కారణాలు 
చెప్పి చందాలు వసూలుచేసి దిగమింగేవాళ్ళు-వీళ్ళంతా రకరకాల దొంగలే. ప్రభుత్వంలో ఉన్నతపదవుల్లో ఉన్న ఉద్యోగులు 
లంచగొండులైతే ఇలాంటి దొంగల్ని పట్టటం, పట్టి వాళ్ళని శిక్షించటం సక్రమంగా జరుగదు. ఫలితం-(ప్రభుత్వ కోశానికి నష్టం, 
ప్రజలకు బాధ, ప్రభుత్వానికి చెడ్డపేరు. అందుచేత లంచగొండులైన ప్రభుత్వోద్యోగుల పట్ల ప్రభువు ఏవిధంగా అ(ప్రమత్తుడై 
ఉండాలో నారదమహర్షి సూచించాడు. (సంపా.) 


క. ధరణీనాథ! భవద్దుజ । పరిపాలితయైన వసుధ బరిపూర్ణములై 

కర మొప్పుచున్నె చెజువులు | ధరణి కవగ్రహభయంబు దనుకక యుండన్‌. 43 
ప్రతిపదార్థం: ధరణీ, నాథ!= భూపతీ - ఓ ధర్మరాజా!; భవత్‌+భుజ, పరిపాలిత+ఐన= నీభుజబలంచేత పరిపాలించబడినదైన; 
వసుధన్‌= భూమిలో (రాజ్యంలో); చెజువులు; పరిపూర్ల్ణ్లములు+ఐ= నిండినవై; ధరణికిన్‌= భూమికి; అనుగ్రహభయము= 


వానలేమివల్ల భీతి; తనుకక+ఉండన్‌= కలుగకుండ; కరము= మిక్కిలి; ఒప్పుచున్‌+ఉండున్‌+ఎ= ఒప్పుతున్నాయి కదా!(బాగున్నాయి 
కదా). 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! భుజబలంతో నీవు పరిపాలిస్తున్న ఈ భూమిలో అనావృష్టి భయంలేకుండా చెరువులు 
నిండి కనులపండువుగా ఉన్నాయి కదా! 


క హీనులగు కర్షకులకును । భూనుత! ధాన్యంబు బీజములు, వణిజులకున్‌ 
మానుగ శతైకవృద్ది న । నూనముగా బుణము లిత్తె యుత్తమబుద్దిన్‌. 44 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్థం: భూనుత!= లోకంచేత కొనియాడబడే ఓ ధర్మరాజా! ఉత్తమబుద్దిన్‌= గొప్పబుద్దితో-ఉదారబుద్దితో; హీనులు+అగు= 
పేదలైన కర్షకులకును; ధాన్యంబు, బీజములు= ధాన్యపు విత్తనాలు; వణిజులకున్‌= వర్తకులకు; మానుగన్‌= ఒప్పుగా, 
తగురీతిగా; శత+ఏక, వృద్దిన్‌= నూటికి ఒక వడ్డీవంతున(1%); అనూనముగాన్‌= కొరతలేకుండ; బుణముల్‌= అప్పులు; 
ఇత్తె(ఇచ్చుదువు+ఎ)= ఇస్తున్నావు కదా! 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఉదారబుద్దితో పేద రైతులకు ధాన్యపు విత్తనాలూ, వర్తకులకు నూటికి ఒక రూపాయి 
వడ్డీ వంతున అప్పులు ఇస్తున్నావుకదా! 


విశేషం: ఏ ప్రభువైనా వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని ప్రోత్సహించాలి. సమాజ(శ్రేయస్సుకు అవి చాల అవసరం. నారదమహర్షి 
మాటల్నిబట్టి మహాభారతకాలంలోనే అధికాహారోత్సత్తికి విత్తనాలు, అధికాభివృద్దికి తక్కువ వడ్డీతో బుణాలు (ప్రభువులు 
ఇస్తున్నట్టు తెలుస్తున్నది. 
క. పంగుల మూకాంధుల విక | లాంగులను నబాంధవుల దయం బ్రోతె? భయా 

ర్తుం గడింది శత్రునైనను | సంగరరంగమున( గాతె శరణం బనినన్‌. 45 
ప్రతిపదార్థం: పంగులన్‌= కుంటివాళ్ళను; మూక+అంధులన్‌= మూగవాళ్ళను, (గ్రుడ్డివాళ్ళను; వికల+అంగులన్‌= 
అంగవిహీనులైనవాళ్ళను; అబాంధవులన్‌= బంధువులు లేనివాళ్ళను-అంటే దిక్కులేనివాళ్ళను; దయన్‌= దయతో; 


(ప్రోతె(ప్రోచుదువు+ఎ)= పోషిస్తున్నావుకదా!; సంగరరంగమునన్‌+ యుద్ధభూమిలో; శరణంబు+అనినన్‌= శరణుఅనిఅంటే; 
కడి(ది, శృత్రున్‌+ఐనను= పెద్దశ్నత్రువునైనా; భయ+ఆర్హున్‌= భయంతో దుఃఖించేవాణ్ణి; కాతె(కాచుదువు+ఎ)= కాపాడుతున్నావుకదా! 


తాత్పర్యం: కుంటివాళ్ళను, మూగవాళ్ళను, (గ్రుడ్డివాళ్ళను, అంగవిహీనులైన వాళ్ళను, బంధువులు లేనివాళ్ళను 
దయతో పోషిస్తున్నావుకదా! భయంతో దుఃఖిస్తూ శరణువేడిన పెద్దశత్రువునైనా యుద్ధభూమిలో కాపాడుతున్నావుకదా! 


నిశేషం: దయా(ర్టత ప్రభువుకు ఉండవలసిన ఒక (ప్రధానగుణం. వికలాంగులకు, అనాథులకు (ప్రభుత్వం చేయూత ఇవ్వటం 
మహాభారతకాలంలోనే ఉంది. 
క. కృత మెటి(గి కర్త నుత్తమ | మతుల సభల సంస్తుతించి మటివక తగు స 

తృృతి సేయుదె? కృత మెటిగెడు । పతియె జగజ్జనుల నెల్ల బరిపాలించున్‌. 46 
ప్రతిపదార్థం: కృతము+ఎటి(గ= చేసినమేలును గుర్తించి; కర్తన్‌= ఆ మేలు చేసిన వ్యక్తిని; ఉత్తమ, మతులన్‌, సభలన్‌= 
గొప్పుబుద్దిమంతు లున్న సభల్లో; సంస్తుతించి= (ప్రశంసించి; మజవక= మరచిపోకుండ; తగు, సత్‌+కృతి= తగిన సమ్మానం; 
చేయుదె(చేయుదువు+ఎ)= చేస్తావుకదా!; కృతము+ఎజీలెడు= చేసిన మేలును గుర్తించగల; పతియె= ప్రభువే; జగత్‌+జనులన్‌+ 
ఎల్లన్‌= లోకప్రజలనందరిని; పరిపాలించున్‌= (చక్కగా) పరిపాలించగలడు. 


తాత్సర్యం: చేసినమేలు గుర్తించి, ఆ మేలు చేసినవ్యక్తిని పదిమంది పెద్దలున్న సభల్లో ఉచితరీతిని సత్కరిస్తున్నావుకదా! 
చేసినమేలు గుర్తించగల (ప్రభువే ప్రపంచప్రజల నందరిని చక్కగా పరిపాలించగలడు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. కృతజ్ఞత ఒక గొప్ప గుణం. అది మానవతాలక్షణం. మంచిని గుర్తించి పదిమందిముందు 
ప్రశంసించటంకంటె మంచిని పెంచటానికి మేలైన మార్గం మరొకటి లేదు. 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఆయంబునందు నాలవ భాగమొండె. మూ । దవ భాగమొండె, నం దర్ద్హమొండె 
గాని మిక్కిలి సేయ6(గాదు వ్యయం బని । యవధరించితె బుద్ది నవనినాథ! 
యాయుధాగారధనాధ్యక్ష్యములయందు । వరవాజివారణావళులయందు 
బండారములయందు€ బరమవిశ్వాసుల । భక్తుల దక్షులం బంచితయ్య? 


ఆ. గురుల వృద్దశిల్పివరవణి గ్టాంధవ । జనుల నాశ్రితులను సాధుజనుల. 
గరుణ బేదటికము వొరయకుండ6గ6 బ్రోతె | సకలజనులు నిన్ను సంస్తుతింప. 47 


ప్రతిపదార్థం: అవనినాథ!= భూమికి (ప్రభువైన-ఓధర్మరాజా!; ఆయంబు+అందున్‌= ఆదాయంలో; నాలవభాగము+ఒండెన్‌= 
నాల్గవవంతుకాని; మూ(డవభాగము+ఒండెన్‌= మూడవవంతుకాని; అందు+అర్హము+ఒండెన్‌= అందులో సగభాగంకాని; మిక్కిలి= 
మించి; వ్యయంబు= ఖర్చు; చేయన్‌, కాదు= చేయకూడదు; అని; బుద్దిన్‌; అవధరించితె= (గహించావుకదా!; ఆయుధ+అగార, 
ధన+ఆధ్యక్ష్యముల+అందున్‌= ఆయుధశాలలయొక్క భాండాగారాలయొక్కపాలనలో; వర, వాజి, వారణ+ఆవళుల+అందున్‌= 
శ్రేష్టాలైన అశ్చగజ సమూహాల పాలనలో; బండారముల+అందున్‌= కోశాగారాల్లో; పరమ విశ్వాసులన్‌= మిక్కిలి నమ్మదగినవాళ్ళను; 
భక్తులన్‌= నీయందు భక్తి ఉన్న వాళ్ళను; దక్షులన్‌= సమర్జులైనవాళ్ళను; పంచితివి+అయ్య= నియమించావుకదా!; నిన్నున్‌; 
సకల, జనులు; సంస్తుతింపన్‌= (ప్రశంసించగా; గురులన్‌= గురువులను; వృద్ద, శిల్సి, వర, వణిక్‌+బాంధవ, జనులన్‌= 
ముసలివారైన శిల్పులను, (శ్రేష్టులైన వ్యాపారులను, బంధువులను; ఆశ్రితులను= ఆ(శ్రయించినవాళ్ళను; సాధుజనులన్‌= 
సజ్జనులను; పేదణీకము+పొరయక+ఉండయగన్‌= పేదరికం కలుగకుండ; కరుణన్‌= దయతో; (ప్రోతె (ప్రోచుదువు+ఎ)= 


జ 


పోషిస్తున్నావుకదా! 


par) 


తాత్సర్యం: ధర్మరాజా! ఆదాయంలో నాల్గవభాగాన్ని లేదా మూడవభాగాన్ని లేదా సగభాగాన్ని మాత్రమే ఖర్చు 
చెయ్యాలికాని, అంతకుమించి చేయకూడ దని (గహించావుకదా! ఆయుధశాలలు, ధనాగారాలు, అశ్వశాలలు, 
గజశాలలు, కోశాగారాలు-వీటి పాలనలో ఎంతో నమ్మదగిన వాళ్ళను, నీపట్ల భక్తిగల వాళ్ళను, సమర్దులైన వాళ్ళను 
నియమించావుకదా! ప్రజలంతా నిన్ను ప్రశంసించేటట్టుగా గురువుల్ని, వృద్దశిల్పుర్ని, గొప్ప వ్యాపారుల్ని, బంధువుల్ని, 
ఆ(్రితుల్ని, సజ్ఞనుల్ని పేదరికం రాకుండ దయతో పోషిస్తున్నావు కదా! 


క. వలయు నమాత్యులు( జుట్టం । బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం 


సులు బలసియుండ నిచ్చలు6 । గొలువుండుదె లోక మెల్ల గొనియాడంగన్‌. 48 


ప్రతిపదార్థం: వలయు= ఇష్టులైన(కావలసిన); అమాత్యులున్‌= మంత్రులును; చుట్టంబులున్‌= బంధువులును; మూల, 
బలంబు= (ప్రధాన సైనిక సమూహం; రాజ పుత్రులు; విద్వాంసులు; బలసి+ఉండన్‌= ఎక్కువగా చేరిఉండగా; లోకము+ఎల్లన్‌; 
కొనియాడంగన్‌= కీర్తించగా; నిచ్చలున్‌= (ప్రతిదినం; కొలువు+ఉండుదె(ఉండుదువు+ఎ)= కొలువుతీరి ఉంటావుకదా! 


తాత్సర్యం: ఇష్టులైన మంత్రులు, బంధువులు, సైన్యాధిపతులు, రాకుమారులు పండితులు- అధికసంఖ్యలో ఆసీనులై 
ఉండగా ప్రపంచమంతా ప్రశంసించే విధంగా ప్రతిదినం నీవు కొలువుతీరుతున్నావు కదా! 


క. పరికించుచు బాహ్యాభ్యం ।; తరజనములవలన సంతతము నిజరక్షా 
పరుండ వయి పరమహీశుల । చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్‌. 49 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 25 


ప్రతిపదార్థం: పరికించుచున్‌= జాగ్రత్తగా గమనిస్తూ; బాహ్య+అభి+అంతర, జనములవలనన్‌= బయట, లోపల ఉండే 
జనులవల్ల, (ప్రమాదం కలుగకుండా); సంతతము= ఎల్లప్పుడూ; నిజ, రక్షా, పరుండవు+అయి= నిన్ను నీవు రక్షించుకోవటంలో 

ae] మా! యి oa 
శ్రద్దకలవాడివై; పర, మహీశుల= శత్రురాజులయొక్క; చరితము= (ప్రవర్తన; నిపుణ, చర, నేత్రములన్‌= నేర్పుగల చారు లనే 
కళ్ళతో - అంటే సమర్ధులైన గూఢచారులవల్ల; వీక్షింతె (వీక్షించుదువు+ఎ)= చూస్తున్నావుకదా! 


తాత్సర్యం: జా(గ్రత్తగా గమనిస్తూ వెలుపల లోపల ఉండే శత్రువులనుండి నిన్ను నీవు రక్షించుకుంటూ, శత్రురాజుల 
ప్రవర్తనను గూఢచారులు అనే కళ్ళద్వారా కనుగొంటున్నావుకదా! 


విశేషం: అలం: రూపకం. తా నుంటేనేకదా తక్కినవి చెయ్యటం. అందుచేత ఆత్మరక్షణ అందరికీ ముఖ్యమే. అందులోనూ 
అధికార పీఠాన్ని అధిష్టించిన మహారాజుకు ఆత్మరక్షణ అతిముఖ్యం. దేశం వెలుపల లోపల ఆయనకు ఎంతోమంది శత్రువు 
లుంటారు. ఎన్నో (ప్రమాదాలు కల్పిస్తారు. అందువల్ల ఏ (ప్రభువైనా ఎంతో సమర్ధులైన గూఢచారుల్ని నియమించాలి. 
ఎప్పటికప్పుడు ఎదుటివాళ్ళ ఎత్తుగడలను తెలుసుకోవాలి. ఆత్మరక్షణకు, శత్రుశిక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. 
ప్రభుశ్రేయానికి, విజయానికి పెద్దగా దోహదం చేసేది గూఢచారి వ్యవస్థ. ఒకవిధంగా ప్రభువుయొక్క చరించే చక్షువులే 
గూఢచారులు. అందుకే (ప్రభువుకు చారచక్షువని పేరు. 
క. వెలయ విద్వజ్ఞన ము । ఖ్యులతోడ నశేషధర్మకుశలుండ వయియి 

మ్ముల లోకవ్యవహార । మ్ములు దయం బరికింతె నిత్యమును సమబుద్ధిన్‌. 50 


ప్రతిపదార్థం: నిత్యమును= ప్రతిదినము; వెలయంగన్‌= ఒప్పుగా-తగువిధంగా; విద్వత్‌+జన, ముఖ్యులతోడన్‌= 
పండితప్రముఖులతో; అశేష ధర్మ, కుశలుండవు+అయి= అన్ని ధర్మాల్లో నేర్సరివై; సమబుద్దిన్‌= రాగద్వేష రహితమైన 
బుద్దితో, ఇమ్ములన్‌= (శ్రద్దగా; లోక, వ్యవహారమ్ములు; దయన్‌= దయతో; పరికింతె(పరికించుదువు+ఎ)= విచారిస్తున్నావుకదా! 


తాత్పర్యం: గొప్ప పండితులతో కలిసి, సర్వధర్మాల్లో నేర్పరివై, రాగద్వేషరహితమైన సమబుద్ధితో శ్రద్దగా దయతో 
౧ a యా ఠా ఠా 
లోకవ్యవహారాలు విచారిస్తున్నావు కదా! 
ఆ. వార్తయంద జగము వర్తిల్లుచున్నది; । యదియు లేనినాండ యఖిలజనులు 
నంధకారమగ్ను లగుదురు గావున । వార్త నిర్వహింపవలయు. బతికి. 51 
ప్రతిపదార్థం: వార్త+అందు+అ= వార్త (న్యూస్‌) యందే; జగము= (ప్రపంచం; వర్తిల్లుచున్‌+ఉన్నది= నడుస్తున్నది; అదియున్‌= 


ఆ వార్త; లేని, నాడు+అ= లేనిరోజే; అఖిలజనులున్‌; అంధకారమగ్నులు+అగుదురు= అజ్ఞానంఅనే చీకట్లో మునిగిపోయిన 
వాళ్ళుఅవుతారు; కావున; పతికిన్‌= రాజుకు; వార్త నిర్వహింపవలయున్‌= వార్తను నడపవలసిన అవసరం ఉంది. 


తాత్సర్యం: ప్రపంచమంతా వార్తమీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలంతా పెనుచీకట్లో మునిగినట్లే, అందువల్ల 
ప్రభువు వార్తను బాగా నడపాలి. 


విశేషం: వార్త అంటే- వృత్తాంతం, వర్తనం, అర్జానర్థవివేచన విద్య- అనే అర్థాలు ఉన్నాయి. వార్తలను సేకరించటం, 
ప్రసరించటం, ప్రభుత్వబాధ్యత. అంతేకాదు. అది గొప్ప సామాజికావసరం కూడ. వార్తా నిర్వహణ సరిగా లేకుంటే ప్రభుత్వంలో 
ఒక విభాగానికి మరొక విభాగానికి, దేశంలో ఒక (ప్రాంతానికి మరొక (ప్రాంతానికి, సమాజంలో ఒక (ప్రాంతానికి మరొక 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రాంతానికి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అవగాహన కుంటుపడుతుంది. సమన్వయం లోపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతున్నదో, 
ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, ఏయే సమస్యలకు ఏయే పరిష్కారాలో ఎవ్వరికి తెలియని స్థితి ఏర్పడుతుంది. అందరు 
అంధకారంలో ఉన్నట్లే అవుతుంది. అందుచేత (ప్రభువు వార్తను సమర్థంగా నిర్వహించాలి. ప్రత్యేకించి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో 
వార్తా నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఒక విధంగా ప్రభుత్వానికి కళ్ళు, చెవులు-ప్రజలకు కళ్ళు, చెవులు- 
వార్తాపత్రికలే. ఇవి మామూలు కళ్ళకు అందని దృశ్యాల్ని చూపిస్తాయి. మామూలు చెవులకు వినిపించని విషయాల్ని వినిపిస్తాయి. 
వార్త అనే శబ్దం చేత కృషి గోరక్షాదులు కూడా (గ్రాహ్యాలే, 

న. ఏఐ ey 


ఆ. దారసంగ్రహంబు ధరణీశ! రతి పుత్తఫలము, శీలవృత్తఫలము శ్రుతము, 
దత్తభుక్తఫలము ధనము, వేదము లగ్ని | హోత్ర ఫలము లనియు నొగి నెటుంగు. 52 


ప్రతిపదార్థం: ధరణి+-ఈశ= భూమికి ప్రభువు అయిన ఓధర్మరాజా!; దార, సం(గ్రహంబు= భార్యను పొందటం; రతి=(ఆమెతో) 
సంభోగించటం; పుత్ర, ఫలము= పుత్రోత్పత్తి ఫలాలుగా కలిగినట్టిది; (శ్రుతము= ధర్మాల్నిగూర్చి వినటం; శీల, వృత్త, ఫలము= 
శీలాన్ని, మంచి నడవడిని ఫలాలుగా కలిగినట్టిది; ధనము; దత్త, భుక్త, ఫలము= దానాన్ని అనుభవాన్ని ఫలంగా కలిగినట్టిది; 
వేదములు; అగ్ని, హోత, ఫలములు= అన్నిహోత్రాల్ని ఫలాలుగా గలిగినట్టివి, అనియున్‌; ఒగిన్‌= (క్రమంగా; ఎణుంగు= 
తెలుసుకొనుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! భార్యను పొందటానికి ఫలం- సంభోగసుఖం, పుత్రులు పుట్టటం, ధర్మాలు వినటానికి 
ఫలం-సచ్చీలం, సత్ర్రృవర్తన సిద్దించటం, సంపాదించినధనానికి ఫలం-దానం చెయ్యటం, అనుభవించటం, వేదాలకు 
ఫలం - అగ్నిహోత్రాలు. ఈ సంగతి క్రమంగా తెలుసుకో. 


నిశేషం: ఇట్టి పద్యాలు సంస్కృత మూలానికి యథాతథానువాదాలు. భారతీయ సంస్కృతిలో వైవాహిక జీవిత ఫలం- 
పాశవికమైన కామవాంఛ తీర్చుకోవటంమాత్రమే కాదు. సమాజకల్యాణానికి, ఐహికాముష్మిక సుఖసాధనకు, జీవితచరితార్థతకు 
దోహదం చెయ్యగల సత్‌సంతానాన్ని కనటం. అలాగే, ధనార్జనకు ఫలం, ధర్మాధర్మ విచక్షణ లేకుండ మనసుపడ్డ భోగా లన్నీ 
అనుభవించటం కాదు; నిరుపయోగంగా కూడబెట్టటం కాదు - సత్సాత్రదానంచెయ్యటం. ధర్మబద్దాలైన భోగాలు అనుభవించటం. 
ఈ రెండింటి విషయంలో కాళిదాస మహాకవి- రఘువంశరాజుల్నిగూర్చి చెప్పిన 'త్యాగాయ సంభృతార్జానాం ..... (ప్రజాయె 
గృహమేధినామ్‌' అనే మాటలు ఈ సందర్భంలో గుర్తుంచుకోతగ్గవి. కాగా, ధర్మశ్రవణానికి ఫలం- ఉబుసుపోక కాదు; ఒక 
చెవితో విని మరొక చెవితో వదలివెయ్యటం కాదు- జీవితంలో ఆచరించటం; జన్మచరితార్థతకు, సమాజశ్రేయస్సుకు 
దోహదంచేసే మంచి శీలాన్ని, నడవడిని అలవరచుకోవటం. అలాగే వేదాలకు ఫలం అగ్నిహో(త్రాలు. వేదంలో- కర్మకాండలో 
ప్రాధాన్యం వహించేది అగ్నిహోత్రం. వేల్చిన హవిస్సులను దేవతల కందించి, ఆ దేవతలవల్ల లోకానికి ఫలా లందించేవాడు 
అగ్నిహోత్రుడు. పాండవులు (ద్రౌపదిని వివాహమాడి అర్హరాజ్యాన్ని పొంది, ఇంద్రప్రస్థం కేంద్రంగా రాజ్యపాలన సాగించే 
తరుణంలో ధర్మరాజుకు నారదు డీ ధర్మాలు, రాజనీతి విశేషాలు, బోధించటం ఎంతో ఉచితంగా ఉంది. 


చ. బహుధనధాన్యసంగ్రహము బాణశరాసనయోధవీరసం 
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘ సం 
గ్రహము ననేకయంత్రములు( గల్గి యసాధ్యములై ద్విషదయా 
వహు లగుచుండ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్‌. 53 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 27 
ప్రతిపదార్థం: భవత్‌+పరిరక్ష్యములు+ఐన= నీచే రక్షింపబడుతున్నవైన; దుర్గముల్‌= కోటలు; బహు, ధన, ధాన్య, సంగ్రహము= 
ఎక్కువ, ధన, ధాన్యాల నిల్వ; బాణ, శర+ఆసన, యోధవీర, సంగ్రహము= బాణాలయొక్క, ధనుస్సులయొక్క, యుద్ధవీరుల 
యొక్క కూడిక; నిరంతర+అంతఃఉదకంబులు= ఎల్లప్పుడు లోపల ఉండే నీళ్ళు; ఘాస, రస+ఇంధన+ఓఘ, సం(గ్రహము= 
(పశువులకు) గడ్డి, (మానవులకు) ఉప్పు, పులుపు, కారం మొదలైన పదార్థాలు, వివిధ పానీయాలు, వంటకట్టెల సమూహం 
యొక్క కూడిక; అనేక యం(త్రములున్‌; కలిగి; అసాధ్యములు+ఐ= భేదించశక్యంకానివై; ద్విషత్‌+భయ+ఆవహులు+అగుచు+ 
ఉండన్‌+ఒప్పునె= శత్రువులకు భయం కలిగించేవై ఒప్పి ఉన్నాయి కదా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నీ రక్షణలో నున్న కోటలన్నీ- ఎక్కువగా ధనధాన్యాల్ని, ధనుర్చాణాల్ని, యుద్ధవీరుల్ని, 
ఎప్పుడూ తరుగని నీళ్ళని, పశువుల గడ్డిని, ఉప్పు, పులుపు, కారంవంటి ఆహార పదార్థాల్ని, వివిధపానీయాల్ని 
వంటకట్టెల్ని, సమృద్ధిగా కలిగి అనేకయంత్రసాధనాలతో కూడి దుర్భేద్యాలై శత్రుభయంకరాలై ఒప్పుతున్నాయి కదా! 


విశేషం: ముఖ్యంగా ముట్టడి సమయాల్లో పై పదార్థాలన్నీ కోటల్లో నిల్వ ఉండటం చాల అవసరం. రసశబ్దానికి అనేక అర్థాలు 
ఉన్నాయి. రుచిపరంగా రసాలు ఆరు-కషాయం(వగరు), మధురం(తీపి), లవణం(ఉప్పు), కటువు(కారం), తిక్తం(చేదు), 
ఆమ్లం (పులుపు). (అర్థవ్యక్తి అనే శబ్దగుణం ఇందులో చక్కగా పోషించబడింది - సంపా.) 
చ. వదలక బుద్ది నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై 

మొదలన దేశకాలబలముల్‌ మణి దైవబలంబుC గల్లి భూ 

విదిత బలుండవై యహితవీరుల నోర్వ(గ నుత్సహింతె దు 

ర్మద మలినాంధ చిత్తుల( బ్రమత్తుల నింద్రియనిర్దితాత్ములన్‌. 54 
ప్రతిపదార్థం: వదలక= విడువక; బుద్దిన్‌= నీబుద్దిబలంచేత; అంతః+అరి, వర్గమున్‌+ఓర్చి= లోపలి(నీలోని) శత్రుసమూహాన్ని 
జయించి; జిత+ఇంద్రియుండవు+ఐ= జయించిన ఇం[ద్రియాలు కలవాడివై; మొదలన= మొదటనే; దేశ కాల, బలముల్‌; 
మటీ= అంతేకాక; దైవబలంబున్‌; కలిగి; భూ, విదిత, బలుండవు+ఐ= (ప్రపంచంలో తెలియబడిన బలం కలవాడివై; 
దుర్మద+మలిన+అంధ, చిత్తులన్‌= మితిమీరిన గర్వమనే మాలిన్యంచేత (గ్రుడ్డిదైన మనస్సుకలవాళ్ళను; (ప్రమత్తులన్‌= 
మిక్కిలి మత్తెక్కినవాళ్ళను; ఇం(దియ, నిర్ణిత+ఆత్ములన్‌= ఇం(ద్రెయాలచేత జయించబడిన బుద్దికలవాళ్ళను; అహిత, 
వీరులన్‌= శత్రువీరులను; ఓర్వంగన్‌= జయించటానికి, ఉత్సహింతె(ఉత్సహింతువు+ఎ)= ఉత్సాహపడుతున్నావుకదా! 


తాత్పర్యం: దేశకాల దైవబలాల్ని ముందుగ పొంది, బుద్దిబలంతో అంతశ్ళత్రువులైన కామ(క్రోధాదుల్ని, ఇం(ద్రియాల్ని 
జయించి, ప్రపంచ (ప్రసిద్దిగల బలవంతుడివై, మితిమీరిన మదం అనే మాలిన్యంతో గ్రుడ్డిదైన మనస్సు కలవాళ్ళు, 
మిక్కిలి మత్తెక్కిన వాళ్ళు, ఇంద్రియాలకు వశమైన బుద్దికలవాళ్ళు అయిన శత్రువుల్ని జయించాలన్న ఉత్సాహంతో 
ఉన్నావు కదా! 


విశేషం: అంతరరివర్గం - కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కర్మేంద్రియాలు - వాక్‌, పాణి, పాద, పాయు, 
గుహ్యాలు. జ్ఞానేంద్రియాలు-త్వక్కు, చక్షువు, (శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం; మనస్సునుకూడ చేర్చితే మొత్తం ఇంద్రియాలు 
పదకొండు. మదములు - విద్యామదం, ధనమదం, కులమదం, ఉద్యోగమదం, యౌవనమదం మొదలైనవి. 
తే. కడి(ది రిపులపై( బోవంగం గడ6గి యున్న । నీకు ముందజం జని రిపున్ఫపులయందు. 

దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర । యోగమున జేసి వర్తిల్లుచున్నె చెపుమ. 55 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: కడి(ది= గొప్ప; రిపులపైన్‌+పోవంగన్‌= శత్రువులమీద దండెత్తిపోవటానికి; కడంగి, ఉన్న= పూనుకొని ఉన్న; 
నీకున్‌; ముందజన్‌+చని= ముందుగా వెళ్ళి; రిపు నృపుల, అందున్‌= శత్రురాజుల్లో; తగిలి= ప్రయత్నించి; సామ+ఆది+ 


ఉపాయంబులు= సామం, దానం మొదలయిన నాలుగు ఉపాయాలు; ఒగిన్‌+అ= వరుసగా, సంప్రయోగమునన్‌+చేసి= 
చక్కగా ప్రయోగించటంచేత, వర్తిల్లుచున్‌+ఉన్నె= |ప్రవర్తిల్లుతున్నాయికదా!; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: నీవు దండెత్తటానికి ముందే-బలవంతులైన శత్రురాజులమీద సామదానాది చతుర్విధోపాయాల్ని చక్కగా 
ప్రయోగిస్తున్నావు కదా! 


విశేషం: ఉపాయాలు - సామం, దానం, భేదం, దండం. 


వ. 'మటియు నాస్తిక్యం బనృ్ఫతంబు ప్రమాదం బాలస్యం బనర్హజ్ఞులతోడి చింతనంబు క్రోధంబు దీర్హచింత దీర్హ 
ల ల ఈ es న థు య్‌ 

సూత్రత యెటుకగలవారి నెటుంగమి యరంబుల యందనర్భక చింత నిశ్చితకార్యంబులు సేయమి 
మంత్రంబుల రక్షింపమి శుభంబుల6 బ్రయోగింపమి విషయంబులం దగులుట యనంబరంగిన 
పదునాలుగు రాజదోషంబుల. బరిహరింతె?ి యని యడిగిన నారదునకు ధర్మరా జిట్లనియె. 56 


ప్రతిపదార్థం: మజియున్‌; నాస్తిక్యంబు= నాస్తికత - అంటే భగవంతుణ్ణి వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకుండటం; అనృతంబు= 
అబద్దంచెప్పటం; (ప్రమాదంబు= ఏమరుపాటు; ఆలస్యంబు= సోమరితనం; అనర్థజ్ఞాులతోడి చింతనంబు= అజ్ఞానులతో 
ఆలోచించటం; (క్రోధంబు; దీర్భ, చింత= ఎక్కువకాలం దుఃఖించటం; దీర్భసూ(త్రత= చేయవలసిన పనులనుగురించి దీర్భంగా 
ఆలోచించటం, ఆలస్యంగా చేయటం; ఎయుక, కల, వారిన్‌= జ్ఞానులను; ఎజుంగమి= గుర్తించకుండటం; అర్థంబుల, 
అందున్‌+అనర్భక, చింత= (ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనభంగకరమైన ఆలోచన; నిశ్చితకార్యంబులు= 
నిర్ణయించినపనులు; చేయమి= చేయకుండటం; మం(త్రంబులన్‌= రహస్యాలోచనల్ని; రక్షింపమి= కాపాడకుండటం; శుభంబులన్‌= 
శుభకార్యాలను; 'ప్రయోగింపమి= జరిపించకుండటం; విషయంబులన్‌= ఇం[ద్రియసుఖాల్లో; తగులుట= తగుల్కొనటం; 
అనన్‌+*పరంగిన= అనేటటువంటి; పదునాలుగు; రాజదోషంబులన్‌; పరిహరింతె(పరిహరించుదువు+ఎ)= విడుస్తున్నావుకదా!; 
అని; అడిగిన; నారదునకు; ధర్మరాజు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'నాస్తికత, అసత్యమాడటం, ఏమరుపాటు, సోమరితనం, తెలివితక్కువవాళ్ళతో కార్యాలోచనచెయ్యటం, 
అతికోపం, అధికకాలం దుఃఖించటం, చేయవలసిన పనిని గూర్చి అతిదీర్హంగా ఆలోచించటం, ఆలస్యంగా 
చెయ్యటం, జ్ఞానుల్ని గుర్తించకపోవటం, ప్రయోజనకరమైన విషయాల్లో ప్రయోజనభంగకరమైన ఆలోచనలు చెయ్యటం, 
నిర్ణయించిన పనులు చెయ్యకుండటం, రహస్యాలోచనలు బయటపడకుండ కాపాడకపోవటం, శుభకార్యాలు 
చెయ్యకుండటం, ఇంద్రియ సుఖాల్లో తగుల్కోవటం- అనే పదునాలుగు రాజదోషాలను విడనాడావుకదా!” అని 
అడిగిన నారదమహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు. 


తే. నాయథాశక్తిం జేసి యన్యాయపథము. । బరిహరించి మహాత్ముల చరితలందు 
బుద్ది నిలిపి మీ యుపదేశమున శుభంబు । లయిన వాని ననుష్టింతు. బ్రియముతోడ. 57 


ప్రతిపదార్థం: నా యథాశక్తిన్‌+చేసి= నాచేతనైనంతవరకు; అన్యాయ, పథమున్‌= అన్యాయమార్గాన్ని; పరిహరించి= వదలి; 
మహాత్ముల, చరితల+అందున్‌= మహాత్ములయొక్క చరి(త్రల్లో; బుద్ది, నిలపి= మనస్సు ఉంచి; మీ, ఉపదేశమునన్‌= 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 29 


మీధర్మబోధవల్ల; శుభంబులు+అయిన= శుభాన్ని కలిగించేవి అయిన; వానిన్‌; ప్రియముతోడన్‌= ప్రీతితో; అనుష్టింతున్‌= 
ఆచరిస్తాను. 


తాత్పర్యం: నారదమునీంద్రా! చేతనైనంతవరకు అన్యాయమార్లాన్ని వదలి, మహాత్ముల చరిత్రల్ని ఆదర్శంగా 
ఉంచుకొని, మీధర్మబోధవల్ల శుభాలైనవాటిని మనఃపూర్వకంగా ఆచరిస్తాను. 


విశేషం: 'నాయథాశక్తి జేసి'- అనటంలో ధర్మజుడి వినయం. 'అనుస్టింతు. బ్రియముతోడ'-అనటంలో ఆయన ధర్మప్రియత్వం 
చక్కగా వ్యక్తమవుతున్నాయి. యథాశక్తి-అవ్యయీభావ సమాసం. నన్నయ ఇట్టి వాటిని విశేష్యాలుగా వాడుతుంటాడు. శౌనకాది 
మహామునులకు సౌతి చెప్పింది యథాతథ భారతకథనమే అయినా - నారదమహర్షి (ప్రవేశంవల్ల, ఆయన కుశలప్రశ్నలవల్ల, 
ధర్మరాజు సమాధానాలవల్ల, సన్నివేశానికి ఒక నాటకీయత వచ్చింది. నారదమహర్షి ధర్మరాజును సాధారణ కుశలప్రశ్నలు 
అడుగకుండా-రాజనీతి విశేషాలకు, ఆదర్భరాజ్యపాలన (ప్రమాణాలకు అద్దంపట్టే కుశలప్రశ్న లడగటం విశేషం. అభిషిక్తుడైన 
ధర్మరాజు తన రాజ్యప్రజలకు ఎలాంటి పరిపాలన అందివ్వాలో తెలియచేయటం విశేషం. నారదమహర్షి కుశలప్రశ్నలు- ఏ 
ప్రభువుకైనా ఉత్తమరాజనీతి పాఠాలు. ఆదర్భరాజ్యపాలనకు ఉత్తమ(ప్రమాణాలు; ప్రభుజీవితచరితార్థతకు మహోపదేశాలు. 


ఇట్టి సభ నెచ్చటనైన( జూచితిరా యని ధర్మజుండు నారదు నడుగుట (సం. 2-6-8) 


వ. అని కృతాంజలి యయి 'మునీంద్రా! యీత్రిలోకంబులయందును మీ చూడనివి లే; వెందే నిట్టి యపూర్వంబైన 
సభ చూచి యెటుంగుదురే? యని మయ నిర్మితం బయిన సభ చూపినం జూచి విస్మితుండయి నారదుండు 
ధర్మరాజున కి ట్లనియె. 58 


ప్రతిపదార్థం: అని; కృత+అంజలి+అయి= చేయబడిన నమస్కారం కలవాడై - అంటే నారదునికి నమస్కరించి; ముని+ఇం(ద్రా!= 
మునిశ్రేష్టా; ఈ త్రిలోకంబుల, అందును= ఈమూడు లోకాలల్లోకూడ; మీ, చూడని+అవి= మీరు చూడనటువంటివి; లేవు; 
ఎందున్‌+ఏన్‌= ఎచ్చటనైనా; ఇట్టి; అపూర్వంబు+ఐన= అపురూపమైన; సభ, చూచి; ఎయుంగుదురే; అని; మయ, నిర్మితంబు+ 
అయిన= మయునిచేత నిర్మించబడినదైన; సభ; చూపినన్‌= చూపించగా; విస్మితుండు+అయి= ఆశ్చర్యపడినవాడైై; నారదుండు; 
ధర్మరాజునకున్‌+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ధర్మరాజు నారదమహర్షికి నమస్కరించి “మునీం(ద్రా! ముల్లోకాలలోను మీరు చూడని విశేషాలు 
లేవు. అపూర్వమైన ఈ మయసభలాంటి సభను ఇం కెక్కడైన మీరు చూచారా? అని ఆ సభను చూపించగా 
నారదమహర్షి ఆశ్చర్యపరవశుడై ఆయనతో ఇలా అన్నాడు. 

ర్వ యా 


క. భూనాథ! యిది యపూర్వ, మ । మానుషము, విచిత్ర రత్నమయ; మిట్టి సభన్‌ 
మానవలోకేశ్వరులం । దే నెన్న(డు( జూచి వినియు నెటు(గ ధరిత్రిన్‌. 59 


ప్రతిపదార్థం: భూనాథ!= ఓరాజా!; ఇది= ఈమయసభ; అపూర్వము= ఇంతకు ముం దెన్నడు లేనిది; అమానుషము= 
మానవాతీతమైనది; విచిత్ర, రత్న, మయము= విచిత్రాలైన రత్నాలతో కూడుకొన్నట్టిది; ఇట్టి; సభన్‌; ధరిత్రిన్‌= -ఈభూమిమీద; 
మానవలోక+-ఈశ్వరుల+అందున్‌= మానవలోక పరిపాలకులైన రాజుల దగ్గర; ఏన్‌=నేను; ఎన్నడున్‌= ఏనాడుకూడ; చూచి; 
వినియున్‌; ఎబుగన్‌. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజా! ఈ సభ అపూర్వం. మానవాతీతం. చిత్రవిచిత్ర రత్నమయం. మానవలోకంలో ఏ 
మహారాజు దగ్గర కూడ నేను ఇలాంటి సభను ఎన్నడూ చూడలేదు, ఉన్నట్లు వినలేదు. 


విశేషం: నారదుడు త్రికోకసంచారి, మహర్షి దేవర్షి అందుచేత “ఇటువంటి సభను ముల్లోకాలలో మీ రెచ్చటైనా చూచారా?” 
అని ధర్మరాజు అడుగదగిన వ్యక్తి ఒక్క నారదుడే. ఆ మహర్షి మయసభనుగురించి చెప్పినమాట పరమ(ప్రమాణం. 


క. సురపతి యమ వరుణ ధనే। శ్వర కమలాసనుల దివ్యసభలెల్ల నరే 
శ్వర! చూచితి; నవి దీనికి । సరిగా వత్యంతవిభవసౌందర్యములన్‌. 60 


ప్రతిపదార్థం: నర+ఈశ్వర!= మానవులకు ప్రభువువైన ఓధర్మరాజా!; సురపతి, యమ, వరుణ, ధన+ ఈశ్వర, కమల+ఆసనుల= 
దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవులయొక్క; దివ్యసభలు+ఎల్లన్‌= దేవతా సంబంధాలైన సభల నన్నింటిని; చూచితిన్‌; 
అవి; అత్యంత, విభవ, సౌందర్యములన్‌= అపారమైన ఐశ్యర్యంలో; అందమునందును; దీనికిన్‌; సరి, కావు= సమానం కావు. 


తాత్సర్యం: ధర్మరాజా! దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవులయొక్క దివ్యసభలన్నీ నేను చూచాను. అవి 
ఏపి ఐశ్వర్యసౌందర్యాల్లో దీనికి సరితూగలేవు. 


విశేషం: దివ్యసభల్లో అందమైనవీ, ఐశ్వర్యంతో కూడినవీ అయినవాటిని అయిదింటిని నారదమహర్షి పేర్కొన్నాడు. అవన్నీ 
3 ణా యె 

ధర్మజుని మయసభకు సాటిరా వని ప్రకటించాడు. ధర్మజుడు ఆ సంగతి విని ఊరుకుండేవాడు కాడు. ఏ విధంగా మయసభ 

దేవసభలకంటె గొప్పదో వివరంగా తెలుసుకోవా లని కుతూహలపడతాడు. అది అతని స్వభావం. వార్తలను సేకరించటంలో, 

వినటంలో, ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని సంపాదించుకోవటంలో ధర్మజుడు సూక్ష్మబుద్ది. ఆసక్తితో నిండిన అతనిభావి'ప్రశ్షకు నారదునివాక్యం 

చొరవ కలిపిస్తున్నది. (సంపా.) 


వ. అనిన విని 'యవి యెట్టివి? వాని వినవలతు నానతిం'డని లోకపాల సభావిభవ శ్రవణ ప్రభూత కుతూహల 
చేతస్ముండై యడిగిన ధర్మరాజునకు నారదుం డి ట్లనియె. 61 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; అవి; ఎట్టివి; వానిన్‌= వాటినిగూర్చి; వినన్‌, వలతున్‌= వినాలని కోరుకుంటున్నాను; ఆనతి+ 
ఇండు+అని= ఆజ్ఞాపించం డని; లోకపాల, సభా, విభవ, (శ్రవణ, ప్రభూత, కుతూహల, చేతస్కుండు+ఐ= దిక్సాలకులయొక్క 
సభావైభవాన్నిగూర్చి వినాలని ఎక్కువగా ఏర్పడిన కుతూహలంతో కూడుకొన్న మనస్సు కలవాడై; అడిగిన; ధర్మరాజునకు; 
నారదుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నారదమహర్షి మాటలు విని దిక్సాలుర సభావైభవాన్నిగూర్చి వినాలన్న విశేష కుతూహలంతో ధర్మరాజు 
అవి ఎలాంటివి? వాటినిగూర్చి వినా లని ఉంది. ఆజ్ఞాపించండి' అని అడిగేసరికి నారదమహర్షి ఇలా అన్నాడు. 


విశేషం: ఆనతివ్వండి, సెలవివ్వండి- ఇలాంటి మాటలు పెద్దల్ని ఏదైనా విషయాన్ని చెప్పండి అని అడిగేటప్పుడు ఎంతో 
గౌరవసూచకంగా వాడే (క్రియాపదాలు. ఇక్కడ ఆనతివ్వండి అంటే చెప్పండి అని అర్థం. అంతేకాదు-మీరు చెప్పిందే 
ప్రమాణంగా, శాసనంగా, తిరుగులేనిదిగా భావిస్తాను- అనే భావం కూడ ఆ పదంలో ధ్వనిస్తుంది. ధర్మరాజు అలా అనటం 
ఆయన వినయసంపన్నతకు, సంస్కారానికి చక్కని సూచిక. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 31 
ఇంద్రసభానర్లనము (సం. 2-7-1) 


క శతమఖుసభ శుభరత్నాం | చితకాంచనరచిత, మతివిచిత్రము, లోక 
త్రితయాఖిల లక్ష్మీ సం । శ్రిత; మలవియె దాని బొగడ శేషున కయినన్‌. 62 


ప్రతిపదార్థం: శతమఖు, సభ= నూరు యజ్ఞాలుచేసిన దేవేంద్రునియొక్క సభ; శుభ, రత్న+అంచిత, కాంచన, రచితము= 
మంచి రత్నాలతో ఒప్పుతున్న బంగారుతో చేయబడింది; అతివిచిత్రము= మిక్కిలి ఆశ్చర్యకరమైనది; లోక, త్రితయ+అఖిల, 
లక్ష్మీ సంశ్రితము= ముల్లోకాల్లోని సమస్త ఐశ్వర్యంచేత ఆ(శ్రయించబడింది; దానిన్‌; పొగడన్‌; శేషునకున్‌+అయినన్‌= ఆదిశేషునికి 
కూడా; అలవియె= సాధ్యమా! 


తాత్పర్యం: దేవేంద్రుని సభ రత్నమయం, స్వర్ణమయం, చిత్రవిచిత్రం. ముల్లోకాల్లోని సకలైశ్యర్యాలకు నిలయం. 
ఆ సభను పొగడటానికి ఆదిశేషునికికూడా సాధ్యంకాదు. 


విశేషం: శేషుడు వెయ్యితలలు, రెండువేల నాల్కలు కలవా డని ప్రసిద్ది. అలాంటి ఆదిశేషునికి కూడ దేవేంద్రుని సభా వైభవం 
పొగడటానికి సాధ్యం కాకుంటే ఒకతల, ఒక నాలుక ఉన్నవాళ్ళకు సాధ్యమౌతుందా? 


వ. అదియును నూటుయోజనంబుల వెడల్పును, నూటయేంబది యోజనంబుల నిడుపును, నేను 
యోజనంబుల తనర్చునుం గలిగి, వైహయసంబయి, కామగమనంబయి, వ్యపేతశీతాతపంబయి, సకల 
కాల కుసుమ ఫలభరిత పాదపవన సంకీర్ణ సరోవర విరాజితంబయి, తపఃప్రభావంబున నమరేంద్రుచేత 
నిర్మితంబయి కరం బొప్పుచుండు; నట్టి సభయందు. 63 


ప్రతిపదార్థం: అదియును; నూజు, యోజనంబులు, వెడల్పును= నూరామడలవెడల్పును; నూట, ఏంబది, యోజనంబుల, 
నిడువునున్‌= నూటయాభై ఆమడల పొడవును; ఏను, యోజనంబుల, తనర్పునున్‌= ఐదామడ లెత్తును; కలిగి; వైహాయసంబు+ 
అయి= ఆకాశానికి సంబంధించిందై-అంటే ఆకాశంలో ఉండేదై; కామగమనంబు+అయి= కోరుకొన్నట్టు వెళ్ళ గలిగిందై (కోరిక 
ననుసరించిన గతికలదై); వి+అపేత, శీత+ఆతపంబు+అయి= పూర్తిగా తొలగించబడిన చలి, ఎండ కలదై; సకల, కాల, 
కుసుమ, ఫల, భరిత, పాదప, వన, సంకీర్ల, సరోవర, విరాజితంబు+అయి= అన్నికాలాలలోను పువ్వులతో, పండ్లతో నిండిన 
చెట్లతోపులతో (క్రిక్కిరిసినదియున్నూ, సరోవరాలతో శోభిల్లేదియున్నూఅయి; తపః ్రభావంబునన్‌= తపోబలంతో; అమర+ 
ఇం|ద్రుచేతన్‌= దేవేంద్రుడిచేత; నిర్మితంబు+అయి= నిర్మింపబడిందై; కరంబు= మిక్కిలి; ఒప్పుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ 
ఉంటుంది; అట్టి; సభయందు. 


తాత్సర్యం: ఆ సభ వెడల్పు నూరామడలు. పొడవు నూటయాభై ఆమడలు. ఎత్తు ఐదామడలు. అది ఆకాశంలో 
ఉంటుంది. కోరుకొన్న చోటికి వెళ్ళుతుంది. చలిబాధ లేదు. ఎండబాధ లేదు. చెట్లతోపు లున్నాయి. అవి అన్ని 
కాలా పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. సరస్సులూ ఉన్నాయి. అవి నిండుగా శోభిల్లుతుంటాయి. ఆ సభను 
దేవేంద్రుడే స్వయంగా తనతపోబలంతో నిర్మించుకున్నాడు. 


విశేషం: 'తనర్పు' విషయంలో కొన్ని (ప్రతుల్లో ఏనూరు, ఎనుబది అనే పాఠభేదా లున్నాయి. కాని, మూలంలో భండార్కరు 
ప్రతిలో పంచయోజన ముచ్చితా' అని ఉంది. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అతుల విభూతితో మణిమయాభరణద్యుతు లొప్ప(గా శత 

క్రతు(డు శచీసమేతుండయి కాంచన చారు విమానమాలికా 

గత దివిజోత్తముల్‌ గొలువ(గా( గొలువుండు వరాప్పరోంగనా 

యత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్త చంద్రు(డై. 64 
ప్రతిపదార్థం: అతుల, విభూతితోన్‌= సాటిలేని ఐశ్యర్యంతో; మణి, మయ+ఆభరణ, ద్యుతులు= మణులతోకూడినసొమ్ముల 
కాంతులు; ఒప్పంగాన్‌= మెరయగా; శతక్రతుండు= నూరుయజ్ఞాలు చేసినవాడైన ఇంద్రుడు; శచీ, సమేతుండు+అయి= భార్య 
అయిన శవీదేవితో కూడుకొన్నవాడై; కాంచన, చారు, విమాన, మాలికా+ఆగత, దివిజ+ఉత్తముల్‌= బంగారుతో చేయబడిన 
అందమైన విమాన సమూహాల్లో వచ్చిన దేవతాశ్రేష్టులు; కొలువంగాన్‌= సేవించగా; వర, అప్పరః+అంగనా+ఆయత, విలసత్‌+ 
కటాక్ష, కుసుమ+అర్బిత, సుందర, వక్ర, చంద్రుండు+ఐ= మేటి అప్పురుకాంతలయొక్క విశాలాలు, ప్రకాశవంతాలు అయిన 
కడగంటిచూపు లనే పూవులతో పూజించబడే అందమైన ముఖమనే చంద్రుడు కలవాడై; కొలువు+ఉండున్‌= కొలువుతీరి 


ఉన్నాడు. 

తాత్పర్యం: అందమైన బంగారు విమానాల్లో వచ్చిన దేవతాశ్రేష్టులు, కాంతిమంతాలైన విశాలనేత్రాల కడగంటి 
చూపులు అనే పూలతో పూబించే అప్పురసలు తనను సేవిస్తుండగా, సాటిలేని ఐశ్వర్యంతో, మణిమయాలైన 
ఆభరణాల కాంతులతో, శచీసమేతుడై, అందమైన చంద్రబింబంలాంటి ముఖంతో దేవేంద్రుడు ఆ సభలో కొలువు 
తీరి ఉంటాడు. 


విశేషం: అలం: రూపకం. గాఢబంధమైన ఓజస్సు శిథిలబంధమైతే ఎంత మనోహరంగా ఉంటుందో, అది ప్రసాదగుణమనే 
పేరుతో ఎంత (ప్రసన్నమౌతుందో ఈ పద్యరచన (ప్రదర్శించి చూపుతున్నది. ఇందులో గల మసృణత్వం ఇంద్రుని 
ధీరలలితస్వభావానికి వ్యంజకంగా అమరింది. ఓజస్సు, శ్లేష అనే శబ్దగుణాలచేత రూపుకట్టిన ప్రసాదగుణం ఇంద్రసభావైభవాన్ని 
రచనామర్యాదతో రక్తికట్టింపచేస్తున్నది. ఇది నన్నయ (ప్రసాదగుణ(ప్రధానమైన రచనకు మంచి ఉదాహరణం. (సంపా.) 
వ. మటియును. 65 
తాత్సర్యం: ఇంకను. 


సీ. వదలక యేలినవాని ప్రస్తవమునం । బోరిలో నీల్గిన వీరభటులు(, 

దమకుల ధర్మముల్‌ దప్పక సలిపిన । గృహమేధులును, జగన్మహితకీర్తి. 

బర(గిన ధన్యులు(, బరహితవ్రతులైన । పురుషులు, రుగ్ణరా మరణ శోక 

భయ బుభుక్షార్తి పిపాసా వ్యపేతులై | కొలుతురు సురరాజు నొలసి యర్ధ 
ఆ. ధర్మకామములు సదక్షిణ క్రతువులు । శ్రీ విలాసములు విశేషయజ్ఞ 

వాహమంత్ర తతులు వచ్చి సేవింతురు । మూర్తిమంతు లగుచు ముదముతోడ. 66 
ప్రతిపదార్థం: వదలక= విడువక; ఏలినవాని= తన (ప్రభువుయొక్క; (ప్రస్తవమునన్‌= విషయంలో; పోరిలోన్‌= యుద్దంలో; 


ఈల్లిన= మరణించిన; వీరభటులున్‌= వీరులైనసైనికులూ; తమ, కులధర్మముల్‌; తప్పక; సలిపిన= ఆచరించిన; గృహమేధులు= 
గృహస్థులు; జగత్‌+మహిత, కీర్తిన్‌= ప్రపంచ ప్రసిద్దిపొందిన కీర్తితో; పరగిన= ఒప్పిన; ధన్యులున్‌= పుణ్యాత్ములూ; పర, హిత, 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 33 


వ్రతులు+ఐన= ఇతరులకు మేలు చెయ్యటమే (వ్రతంగా కలవాళ్ళయిన; పురుషులు; రుక్‌+జరా, మరణ, శోక, భయ, 
బుభుక్షా+ఆర్తి, పిపాసా, వి+అపేతులు+ఐ= రోగం, ముసలితనం, మరణం, శోకం, భయం, ఆకలి, బాధ, దప్పిక పూర్తిగా 
తొలగినవాళ్ళయి; కొలుతురు= సేవిస్తారు; అర్హ, ధర్మ, కామములు; స దక్షిణ, క్రతువులు= దక్షిణలతో కూడిన యజ్ఞయాగాదులు; 
శ్రీవిలాసములు= లక్ష్మీదేవి కాంతులు(సంపదలు); విశేష యజ్ఞవాహ, మం(త్ర, తతులు= విశేషాలైన యజ్ఞాలను నిర్వహించే 
మంత్రాల సమూహాలు; మూర్తిమంతులు+అగుచున్‌= ఆకారాలు కలవారై; వచ్చి; సురరాజున్‌= దేవతలకు రాజయిన దేవేంద్రుడిని; 
ఒలసి= చుట్టుచేరి; ముదముతోడన్‌= సంతోషంతో; సేవింతురు. 


తాత్సర్యం: ప్రభువును వదలకుండా ఆయనకోసం యుద్దంలో మరణించిన వీరసైనికులు, తమకులధర్మాలను 
తప్పక పాటించిన గృహస్థులు, ప్రపంచ ప్రసిద్ద కీర్తితో ఒప్పిన పుణ్యాత్ములు, ఇతరులకు మేలు చేయటమే (వ్రతంగా 
గల మహాపురుషులు-రోగం, ముసలితనం, మరణం, శోకం, భయం, ఆకలి, బాధ, దప్పిలేనివాళ్ళయి దేవేం[ద్రుణ్ణి 
సేవిస్తుంటారు. అంతేకాదు ధర్మార్థకామాలు, దక్షిణలతో కూడిన యజ్ఞయాగాలు, లక్ష్మీవిలాసాలు, విశేషయజ్ఞాల్ని 
నిర్వహించే మంత్రసమూహాలు - ఆకారాలు తాల్ఫివచ్చి ఆ దేవతారాజును సంతోషంతో సేవిస్తుంటారు. 


విశేషం: ధర్మకామాదులు అమహద్యాచకాలైనా, మూర్తిదాల్చి వస్తాయి. కాబట్టి 'మూర్తిమంతు'లనే మహద్విశేషణం వాడబడింది. 
“మూర్తిమంతములయి ముదముతోడి అనే పాఠాంతరం కూడ ఉంది. 


వ. మఖియు శుక్ర్భుహస్పతులు నగ్నీషోములు నాశ్వినులు విశ్వదేవతలును ధాతయు విధాతయు హరిశ్చంద్రుం 

డను రాజర్షియు సురేంద్రసభ నుండుదురు. 67 
ప్రతిపదార్థం: మటియున్‌; శుక్ర బృహస్పతులున్‌, అగ్నీషోములును= అగ్నిదేవుడు, చంద్రుడు; ఆశ్వినులున్‌= అశ్వినీదేవతలు; 
విశ్వదేవతలును= విశ్వాపుత్రు లని భావింపబడే 10 మంది దేవతలు; ధాతయు= పండ్రెండు మంది సూర్యులలో ఒకడైన 


ధాత; విధాతయు= మన్మథుడు; హరిశ్చం[ద్రుండు+అను, రాజ+బుషియు; సుర+ఇం(ద్ర, సభన్‌= దేవతలరాజైన ఇం(ద్రునిసభలో; 
ఉండుదురు= ఉంటారు. 


తాత్పర్యం: అంతేకాక, శుక్రుడు, బృహస్పతి, అగ్నిదేవుడు, చంద్రుడు, అశ్వినీదేవతలు, విశ్వదేవతలు, ధాత, 
మన్మథుడు, హరిశ్చంద్రు డనే రాజర్షి దేవేంద్రునిసభలో ఉంటారు. 


విశేషం: అశ్వినీదేవతలు- నాసత్యుడు, ద(స్రుడు, వీరు దేవవైద్యులు. సూర్యుడు అశ్వరూపం పొంది రమించటంచేత సంజ్ఞాదేవికి 
కలిగిన సుతు లవటంచేత వీళ్ళకు ఆశ్విను లనిపేరు. విశ్వదేవతలు- వసుబంధులు, క్రతుదక్షులు, కాలకాములు, ధురివిరోచనులు, 
పురూరవాద్రవులు (10మంది). ద్వాదశాదిత్యులు- ఇంద్రుడు, ధాత, పర్ణన్యుడు, త్వష్ట, పూష అర్యముడు, భగుడు, వివస్వంతుడు, 
విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఇచట మూలంలో పెక్కుమంది బుషుల పేర్చుకూడ ఉన్నాయి (భండార్కరు 
ప్రతి 2-7-8) ధాత, విధాత అనే సితాసితపటాన్ని వయించే (నేసే) ఇరువురు స్త్రీల ప్రసక్తి ఉదంకోపాఖ్యానంలో ఉంది. 


యనుసభానర్లనము (సం. 2-8-1) 


క. ధర్ముసభ లోక ధర్మా । ధర్మ వివేకాస్పదంబు, తైజసము; లస 
ద్ధర్మమణితతుల దానిన్‌ । నిర్మించెను విశ్వకర్మ నిపుణత యొప్పన్‌. 68 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్ము సభ= యమధర్మరాజుయొక్క సభ; లోకధర్మ+అధర్మ, వివేక+ఆస్పదంబు= లోకంలోని ధర్మాధర్మాల్ని 
గూర్చి చేసే వివేచనానికి ఉనికిపట్టు; తైజసము= కాంతిమంతం; లసత్‌+భర్మ, మణి, తతులన్‌= (ప్రకాశించే బంగారంతో, 
మణి సమూహాలతో; విశ్వకర్మ= దేవశిల్పి; నిపుణతన్‌= నేర్పుతో; ఒప్పన్‌; దానిన్‌, నిర్మించెను. 


తాత్సర్యం: యమధర్మరాజుసభ లోకంలోని ధర్మాధర్మాలనుగూర్చి చేసే వివేచనానికి ఉనికిపట్టు. అంతేకాదు అది 
కాంతిమంతం. మెరిసే బంగారంతో, మణులసమూహాలతో విశ్వకర్మ ఎంతో నేర్పుతో దాన్ని నిర్మించాడు. 


విశేషం: విశ్వకర్మ దేవశిల్పి. ప్రభావసుడనే వసువు కుమారుడు. 


వ. అది శతయోజనవిస్తారాయామరమణీయంబును గామగామియును సూర్యతేజోనిభశుభతేజంబును 
సర్వసుఖసంపాదనంబు నయి చూడనొప్పుచుండు; నట్టి సభయం దగస్తిమతంగాదిసిద్దమునులును 
బితృదేవతలును గాలకింకరులును మూర్తిమంతులైన కాలచక్రక్రతుదక్షిణదిర్దేవతలును నుగ్రతపంబులును 
గృతవీర్యజనమే జయ జన కబ్రహ్మదత్తప్పషదశ్వశం తను వైన్యభూరిద్యుమ్నేంద్రద్యుమ్నమన్మథ మధుకంఠోపరిచరులును 
మీ జనకుండయిన పాండుమహారాజును నాదిగా. గల యనేకరాజబుషులు నుందురు; వీరిచేత 
ననవరతంబు సేవితుండయి యమరాజు సమస్తజీవుల శుభాశుభకర్మంబు లారయుచుండు. 69 


ప్రతిపదార్థం: అది= ఆ యమసభ; శతయోజనవిస్తార+ఆయామ, రమణీయంబును= నూరు ఆమడల విసృృతిచేత, నిడుపుచేత 
అందమైనది; కామగామియును= కోరిన చోటికి వెళ్ళగలిగేది; సూర్య, తేజో, నిభ, శుభ, తేజంబును= సూర్యకాంతితో 
సమానమైన మంచికాంతి కలిగినది; సర్వ, సుఖ, సంపాదనంబున్‌+అయి= అన్ని సుఖాలను కూర్చునదయి; చూడన్‌+ఒప్పుచున్‌+ 
ఉండున్‌; అట్టి; సభయందు; అగస్తి, మతంగ+ఆది, సిద్దమునులును= అగస్త్యుడు, మతంగుడు మొదలైన సిద్ద మహామునులును; 
పితృదేవతలును; కాల, కింకరులును= యమభటులును; మూర్తిమంతులు+ఐన= రూపుదాల్చిన; కాల, చక్ర, (క్రతు, దక్షిణ, 
దిక్‌+దేవతలును= కాలచక్రం, యాగాలు, దక్షిణదిక్కులోనిదేవతలు; ఉ([గ్ర తపంబులును= ఘోరాలైనతపస్సులును; కృత వీర్య, 
జనమేజయ, జనక, (బహ్మదత్త, పృషదశ్వ, శంతను, వైన్య, భూరిద్యుమ్న+ఇం|ద్రద్యుమ్న, మన్మథ, మధుకంఠ+ఉపరిచరులును; 
మీ, జనకుండు+అయిన= మీతండ్రి అయిన; పాండుమహారాజును; ఆదిగాన్‌+కల= మొదలుగా గల; అనేక, రాజ+బుషులున్‌; 
ఉందురు; వీరిచేతన్‌; అనవరతంబు= ఎల్లప్పుడు; సేవితుండు+అయి= సేవించబడినవాడయి; యమరాజు= యమధర్మరాజు; 
సమస్త, జీవుల= అన్నిప్రాణుల; శుభ+అశుభ, కర్మంబులు= మంచిపనులు, చెడుపనులు; ఆరయుచున్‌+ఉండున్‌= 
విచారిస్తూఉంటాడు. 


తాత్పర్యం: యమసభ నూరామడల విస్ఫతి, నిడుపు కలిగి రమణీయమైంది. కోరుకున్నచోటికి వెళ్ళగలది. సూర్యకాంతితో 
సమానమైన మంచితేజస్సు కలది. సర్వసుఖాల్ని సమకూర్చేది. చూడ చక్కనిది. ఆ సభలో అగస్త్యమతంగాది 
సిద్దమునులు, పితృదేవతలు, యమకింకరులు, రూపుదాల్చిన కాలచక్రం, యాగాలు, దక్షిణదిక్కులోని దేవతలు, 
ఉ([గ్రతపస్సులు, కృతవీర్య, జనమేజయ, జనకాదిమహారాజులు, మీతండ్రి అయిన పాండుమహారాజు మొదలుగా గల 
పెక్కుమంది రాజబుషులును ఉంటారు. వీళ్ళంతా తనను ఎప్పుడూ సేవిస్తుండగా యమధర్మరాజు (ప్రాణుల 
పుణ్యపాపాల్ని గూర్చి విచారిస్తుంటాడు. 


విశేషం: పాండురాజుకూడ యమసభలో ఉన్నా డని చెప్పటం భావికథకు (ప్రేరకం. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 35 
వరుణసభావర్లనము (సం. 2-9-1) 


క వరుణసభ సర్వలోకో । త్తర ముజ్జ్వలమణిమయము సితప్రభ మతిసుం 

దర మందుండు వరుణు(డును । వరుణానీసహితు(డై ధ్రువంబగు మహిమన్‌. 70 
ప్రతిపదార్థం: వరుణ, సభ= వరుణుడియొక్కసభ; సర్వలోక+ఉత్తరము= అన్నిలోకాలలో శ్రేష్టం; ఉత్‌+జ్వుల, మణిమయము= 
మిక్కిలి ప్రకాశించే మణులతో కూడుకొన్నది; సిత, (ప్రభము= తెల్లని కాంతికలది; అతిసుందరము= మిక్కిలి అందమైనది; 
వరుణు(డును; వరుణానీ, సహితుండు+ఐ= భార్యతో కూడుకొన్నవాడై; (ధ్రువంబు+అగు= స్థిరమైన; మహిమన్‌= మహిమతో; 
అందున్‌+ఉండున్‌. 


తాత్సర్యం: వరుణసభ సర్వలోకోత్తరమైంది. మెరిసే మణులతో కూడుకొన్నది. తెల్లనికాంతి కలది. ఎంతో అందమైంది. 
వరుణుడు భార్యాసహితుడై స్థిరమహిమతో ఆ సభలో ఉన్నాడు. 


వ. అది యమరాజు సభయంతియ విస్తారాయామ రామణీయకంబులును గామగామిత్వంబునుం గలిగి 


విలసిల్లు; జలస్తంభంబు సేసి జలంబులలో నుండి విశ్వకర్మ దాని రమణీయంబుగా రచియించె. 71 


ప్రతిపదార్థం: అది= ఆ వరుణుని సభ; యమరాజు, సభ, అంతియ= యమధర్మరాజు సభ అంతే; విస్తారశఆయామ, 
రామణీయకంబులును= వెడల్పు, పొడవు, సొగసులూ; కామగామిత్వంబునన్‌= కోరుకొన్నచోటికి వెళ్ళగలిగినస్టితి; కలిగి; 
విలసిల్టున్‌= ప్రకాశిస్తూ ఉంటుంది; విశ్వకర్మ= దేవశిల్పి; జలస్తంభంబు, చేసి= జలస్తంభనవిద్యతో; జలంబులలోన్‌+ఉండి= 
నీళ్ళలో ఉండి; దానిన్‌= ఆ సభను; రమణీయంబుగాన్‌= సుందరంగా; రచియించెన్‌= రూపొందించాడు. 


తాత్సర్యం: ఆ వరుణసభ యమసభతో సమానమైన వెడల్పు, పొడవు, అందం కలిగి, కోరినచోటికి వెళ్ళగలిగిందై 
కళకళలాడుతూ ఉంటుంది. విశ్వకర్మ జలస్తంభనవిద్యతో నీళ్ళలో ఉండి ఎంతో మనోహరంగా దాన్ని నిర్మించాడు. 


విశేషం: జలస్తంభనం- ఊపిరి బిగబట్టి నీళ్ళ అడుగున జీవించగలగటం- ఇది అరవైనాలుగు కళల్లో ఒకటి. దుర్యోధనుడు 
కూడ ఈ విద్య నేర్చినవాడే. 


న్స్‌ అందు సుఖాసీను(డైన యవ్వరుణేంద్రు | నంబుధుల్‌ నాల్గును నధికభక్తి( 
గాళింది నర్మద గంగ గోదావరి । విదిశ విపాశ కావేరి కృష్ణ 
వేణి సరస్వతి పెన్న యైరావతి | యనంగ. బ్రసిద్దంబులయిన నదులు 
సరసీతటాక నిర్లర దీర్థికాదులు । దిక్కులు నఖిల ధాత్రీధరములు 


ఆ. _ వసుమతియును దేహవంతంబులై వచ్చి । మకర కూర్మ శింశుమార సింహ 
శరభ సామజాది జలచర స్థలచర । తతులతోడ సంతతంబు( గొలుచు. 72 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ సభలో; సుఖ+ఆసీను(డు+ఐ= సుఖంగా కొలువుదీరిఉన్న; ఆ+వరుణ+ఇంద్రున్‌= ఆ వరుణదేవుని; 
అంబుధుల్‌= సముద్రాలు; నాల్లును; కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, 
ఐరావతి; అనంగన్‌= అనేపేర్లతో; ప్రసిద్ధంబులు+అయిన; నదులు; సరసీ, తటాక, నిర్జర, దీర్థికా+ఆదులు= సరస్సులు, 
చెరువులు, సెలయేళ్ళు, దిగుడుబావులు మొదలైనవి; దిక్కులున్‌= దిక్కులూ; అఖిల, ధాతీ, ధరములు= అన్ని పర్వతాలు; 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


వసుమతియును= భూమియు; దేహవంతంబులు+ఐ= దేహాలను ధరించినవై; వచ్చి; మకర, కూర్మ, శింశుమార, సింహ, శరభ, 
సామజ+ఆది, జలచర, స్థలచర, తతులతోడన్‌= మొసళ్ళు, తాబేళ్ళు, నీటికోతులు, సింహాలు, శరభాలు, ఏనుగులు మొదలైన 
జలచర, భూచర (ప్రాణుల సమూహాలతో; సతతంబున్‌= ఎల్లప్పుడు; అధికభక్తిన్‌= మిక్కిలిభక్తితో; కొలుచున్‌= సేవిస్తారు. 


తాత్సర్యం: ఆ సభలో సుఖంగా కొలువుదీరిఉన్న వరుణదేవుణ్ణి - నాలుగు సముద్రాలు, కాళిందీ నర్మదా గంగా 
గోదావరీ, కావేరీ మొదలైన నదులు, సరస్సులు, చెరువులు, సెలయేళ్ళు, దిగుడుబావులు, దిక్కులు, పర్వతాలు, 
భూమి - దేహాలు ధరించివచ్చి, మొసళ్ళు, తాబేళ్ళు, సింహాలు శరభాలు మొదలైన జలచర భూచర సమూహాలతో 
అన్నివేళలా అధికభక్తితో ఆయనను సేవిస్తుంటారు. 


విశేషం: 'అంబుధు లేడు" అని కొన్ని ప్రతుల్లో ఉన్నా 'సముద్రా శృత్వారో' (భండార్కరు (ప్రతి 2-9-18) అని మూలంలో 

ఉంది. శింశుమార మంటే మొసలి అనే అర్థంకూడ ఉంది. 

వ. మటియు వాసుక్షైరావతాది నాగరాజులును బ్రహ్లోద విరోచన బలి నరక నముచి విప్రచిత్తి కాలకంఠ కైటభ 
ఘటోదర దశగ్రీవ విశ్వరూప విరూపాక్షాదులయిన దైత్యదానవ వరులును వరుణు సేవించుచుండుదురు. 73 


ప్రతిపదార్థం: మజియున్‌; వాసుకి+ఐరావత+ఆది= వాసుకి, ఐరావతుడు మొదలయిన; నాగరాజులును= సర్పరాజులు; 
ప్రహ్లాద, విరోచన, బలి, నరక, నముచి, విప్రచిత్త, కాలకంఠ, కైటభ, ఘటోదర, దశగ్రీవ, విశ్వరూప, విరూపాక్ష+ఆదులు+అయిన= 
(ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి మొదలయిన; దైత్య, దానవ, వరులును= దైత్వదానవశ్రేష్టులూ; వరుణున్‌; సేవించుచున్‌+ఉండుదురు. 


తాత్సర్యం: అంతేకాక వాసుకి, ఐరావతుడు మొదలైన నాగరాజులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, నరకుడు, 
నముచి, విప్రచిత్తి, కాలకంఠుడు, కైటభుడు, ఘటోదరుడు, దశగ్రీవుడు, విశ్వరూపుడు, విరూపాక్షుడు మొదలైన 
దైత్యదానవశ్రేష్టులు వరుణుణ్ణి సేవిస్తూ ఉంటారు. 


విశేషం: ఇంతకంటె అధికంగా సర్పరాజుల పేరు మూలంలో ఉన్నాయి. వాసుకి, ఐరావతుడు - కద్రువ కుమారులు. దైత్యులు 
- కశ్యపునికి దితియందు పుట్టినవాళ్ళు. దానవులు - కశ్యపునికి దనువుకు పుట్టినవాళ్ళు. అందరూ రాక్షసులే. 


కుబేర సభావర్ణ్లనము (సం. 2-10-1) 


క ధనదుసభ యింద్రసభతో | నెనయగుచు మహావిభూతి నెంతయు నొప్పుం 

దన దివ్యశక్తి నాతం । డొనరంగ నిర్మించె దాని నుత్తమమణులన్‌. 74 
ప్రతిపదార్థం: ధనదు, సభ= ధనాన్ని ఇచ్చేవాడైన కుబేరుని సభ; ఇంద్రసభతోన్‌= దేవేంద్రుని సభతో; ఎన, అగుచున్‌= సాటిగా 
ఉంటూ; మహా, విభూతిన్‌= గొప్ప ఐశ్వర్యంతో; ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పున్‌= (ప్రకాశిస్తుంది. అతండు= ఆ కుబేరుడు; 
తన= తనయొక్క; దివ్య, శక్తిన్‌= దివ్యమైన శక్తిచేత; దానిన్‌= ఆ సభను; ఉత్తమ మణులన్‌= (శ్రేష్టాలైన మణులతో; 
ఒనరంగన్‌= ఒప్పుగా; నిర్మించెన్‌= నిర్మించాడు. 


తాత్పర్యం: కుబేరునిసభ ఇంద్రసభతో సమానంగా ఉంటుంది. అపారమైన ఐశ్వర్యంతో ఎంతో (ప్రకాశిస్తూ ఉంటుంది. 
కుబేరుడు తనదివ్యశక్తిచేత ఉత్తమమణులతో అతిరమణీయంగా దాన్ని నిర్మించాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 37 


వ. అదియును నూటుయోజనంబుల నిడుపును డెబ్బదియోజనంబుల వెడల్పునుం గలిగి సితప్రభంబయి 
గగనచరంబయి కనకమయతరులతాలంకృతం బయి తటిల్లతావిచిత్రశరదంబుదంబు ననుకరించు 
చుండు. 75 


ప్రతిపదార్థం: అదియును; నూణు, యోజనంబుల, నిడుపును= నూరామడల పొడవును; డెబ్బది, యోజనంబుల, వెడల్పును; 
కలిగి; సిత, ప్రభంబు+అయి= తెల్లటికాంతి కలదై; గగనచరంబు+అయి= ఆకాశంలో తిరుగాడేదై; కనకమయ, తరు, లతా+ 
అలంకృతంబు+అయి= బంగారుచెట్లతో, తీవలతో అలంకరించబడిందై; తటిత్‌+లతా, విచిత్ర, శరత్‌+అంబుదంబున్‌= 
మెరుపుతీవలచేత ఆశ్చర్యకరమైన శరత్కాలమేఘాన్ని; అనుకరించుచున్‌+ఉండున్‌= పోలి ఉంటుంది. 


తాత్సర్యం: ఆ సభ పొడవు నూరామడలు, వెడల్పు డెబ్బది ఆమడలు. తెల్లటి కాంతితో అది ఆకాశంలో చలిస్తూ, 
బంగారు చెట్లతో, తీవలతో అలంకరించబడి, మెరుపుతీగలతో ఆశ్చర్యకరమైన శరత్కాలమేఘంలా ఉంటుంది. 


విశేషం: సభకాంతి తెలుపు, శరత్కాల మేఘకాంతి తెలుపు. సభకు అలంకారాలు-బంగారుచెట్టు, తీవలు. మేఘానికి 
అలంకారాలు- మెరుపుతీగలు. పోలిక మనోహరం. ఆకాశ సంచారం రెండింటికి సమానం. 


క. అందు గుబేరుండు పరమా | నందంబున నుండు ధర్మనందన! విలస 
న్మందార పారిజాతక | నందన మందానిలాభినందితు6 డగుచున్‌. 76 


ప్రతిపదార్థం: ధర్మనందనా!= ఓధర్మరాజా!; అందున్‌= ఆ సభలో; కుబేరుండు; పరమ+ఆనందంబునన్‌= మిక్కిలి ఆనందంతో; 
విలసత్‌+మందార, పారిజాతక, నందన, మంద+అనిల+అభినందితుండు+అగుచున్‌= శోభిల్దుతున్న మందార పారిజాత 
వృక్షాలతో కూడిన నందనవనంలోనుండి మెల్లగా వీస్తున్న చల్లనిగాలిచేత సంతోషింప చేయబడినవాడౌతూ; ఉండున్‌= 
కొలువుదీరి ఉంటాడు. 


తాత్సర్యం: ఓధర్మరాజా! ఆ సభలో కుబేరుడు మందార పారిజాతాది వృక్షశోభతో శోభిల్లే నందనవనంనుండి 
మందమారుతంవీస్తుండగా పరమానందంతో కొలువుదీరి ఉంటాడు. 


వ. అతని ననవరతంబును నరకిన్నర నాములైన గంధర్వులును, వరాహకర్ణ గజకర్ణ మాణిభద్ర హేమనేత్ర 
విభీషణ పింగళక ప్రవాళకాదులయిన యక్షులును, నలకూబరుండును, నూర్వశీతిలోత్తమా ఘృతాచీ మేనకా 
విభావరీ రంభా ప్రభృతులయిన యప్పరసలును సేవింతు; రే నెప్పుడు ననేక దేవర్షి గణంబులతో నరిగి 
చూచుచుండుదు. 77 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ కుబేరుని; అనవరతంబును= ఎల్లప్పుడును; నర, కిన్నర, నాములు+ఐన= నరులు, కిన్నరులు 
అనే పేరు కల; గంధర్వులును; వరాహకర్ల, గజకర్ల, మాణిభ[ద్ర, హేమనేత్ర, విభీషణ, పింగళక, (ప్రవాళక+ఆదులు+అయిన= 
వరాహకర్ణ్ణుడు, గజకర్షుడు-మొదలైన; యక్షులును; నలకూబరుండును; ఊర్వశీ, తిలోత్తమా, ఘృతాచీ, మేనకా, విభావరీ, 
రంభా, ప్రభృతులు+అయిన= ఊర్వశి, తిలోత్తమ మొదలైన; అప్పరసలును; సేవింతురు; ఏను= నేను; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
అనేక, దేవ+బుషి గణంబులతోన్‌= పెక్కుమంది దేవర్షి సమూహాలతో; అరిగి= వెళ్ళి; చూచుచున్‌+ఉండుదున్‌. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అన్ని వేళల ఆ కుబేరుడిని నరులు, కిన్నరులు అనే పేర్లు గల గంధర్వులును, వరాహకర్షుడు, 
గజకర్షుడు మొదలయిన యక్షులు, నలకూబరుడు, ఊర్వశి, తిలోత్తమ మొదలయిన అప్పరసలు సేవిస్తూ ఉంటారు. 
నేను కూడ ఎప్పుడూ ఎంతోమంది దేవర్షులతో వెళ్ళి అతణ్ణి చూస్తూ ఉంటాను. 


ఉ. వానికి నెయ్యు(డై యమరవంద్యపదాంబుజు. డంబికా బృహ 
త్పీనపయోధరాగ్ర పరిపీడితవక్షుండు భూషణీకృతా 
హీనుం డశేషలోకగురు( డీశ్వరు( డెప్పుడు నంద యుండు నా 
నా నిశితాయుధాయుతసనాథమహాద్దుతభూతకోటితోన్‌. 78 


ప్రతిపదార్థం: వానికిన్‌= ఆకుబేరునికి; నెయ్యు(డు+ఐ= స్నేహితుడై; అమర, వంద్య, పద+అంబుజుండు= దేవతలచేత 
నమస్కరించబడే పద్మాలవంటి పాదాలు కలవాడు; అంబికా, బృహత్‌+పీన, వయోధర+అ(గ్రపరిపీడిత, వక్షుండు= 
పార్వతీదేవియొక్క పెద్దవైన, బలిసిన పాలిండ్ల చివరలచే నొక్కబడిన వక్షఃస్థలం కలవాడు; భూషణీకృత+అహి+ఇను(డు= 
ఆభరణాలుగా చేయబడిన పాములరాజైన వాసుకి కలవాడు-అంటే పాములను అభరణాలుగా కలవాడు; అశేష లోక, 
గురుండు= అన్నిలోకాలకు గురువైనవాడు; ఈశ్వరుండు= శివుడు; నానానిశిత+ఆయుధ+అయుత, సనాథ, మహా+అద్భుత, 
భూత, కోటితోన్‌= నానావిధాలై వాడి అయిన ఆయుధాలు పదివేలతో కూడుకొన్న మిక్కిలి ఆశ్చర్యకరమైన భూతాల 
సమూహంతో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; అందు+అ, ఉండున్‌= అందే ఉంటాడు. 


తాత్పర్యం: దేవతలు నమస్కరించే పాదపద్మాలు కలవాడు, పార్వతీదేవి పాలిండ్ల చివరలు నొక్కిన వక్షస్థలం 
కలవాడు, పాములరాజైన వాసుకిని ఆభరణంగా కలవాడు, అన్నిలోకాలకు గురుడు అయిన శివుడు కుబేరుడికి 
స్నేహితుడై పదునైన నానావిధ ఆయుధాలు ధరించి ఆశ్చర్యకరంగా ఉన్న భూతసమూహంతో ఎప్పుడూ అక్కడనే 
ఉంటాడు. 


విశేషం: పిశాచగణాలకు, 'ప్రమథగణాలకు అధిపతి కనుక శివునికి భూతపతి అనికూడ పేరు. (ఈ పద్యంలో 
ఓజఃప్రసాదగుణమి శ్రమం వైదర్భీరీతిని రూపుకట్టించింది. ఇటువంటి రచన నన్నయలో విరళంగా కనపడుతుంది. (చూడు. 
పీఠిక), సంపా.) 


(బ్రహ్మసభావర్లనము (సం. 2-11-1) 


వ. ఏను దొల్లి మనుష్యలోకంబునం గొండొక కాలంబున్న నా కడకు సూర్యుండు వచ్చి పితామహు సభ వర్ణించిన 
దద్దర్శన కుతూహలుండ నయి యాదిత్యుతోడన యరిగి యక్కనులగర్జుసభం జూచితి. 79 


ప్రతిపదార్థం: ఏను= నేను; తొల్లి= పూర్వం; మనుష్య, లోకంబునన్‌= భూలోకంలో; కొండొక, కాలంబు+ఉన్న= కొంతకాలం 
ఉండగా; నాకడకున్‌= నాదగ్గరకు; _సూూర్యుండు; వచ్చి; పితామహు, సభ= బ్రహ్మదేవునిసభను; వర్లించినన్‌= వర్షించగా; 
తత్‌+దర్భన, కుతూహలుండను+అయి= దాన్ని చూడటంలో ఆసక్తి కలవాడినై; ఆదిత్యుతోడన్‌+అ= సూర్యుని వెంటనే; 
అరిగి= వెళ్ళి; ఆ, కమల, గర్భు, సభన్‌= ఆ (బ్రహ్మదేవునిసభను; చూచితిన్‌= చూచాను. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 39 


తాత్సర్యం: పూర్వం కొంతకాలం నేను భూలోకంలో ఉన్నప్పుడు నా దగ్గరకు సూర్యుడు వచ్చాడు. (బ్రహ్మసభనుగూర్చి 
వర్షించాడు. నేనుకూడ దాన్ని చూడాలన్న కుతూహలంతో సూర్యునివెంబడి వెళ్ళి ఆ బ్రహ్మసభను చూచాను. 


విశేషం: పితామహుడు - తండ్రులకు తండ్రి - బ్రహ్మ కమలగర్భుడు - పద్మాన్ని (శ్రీ మహావిష్ణువు యొక్క నాభి 
కమలాన్ని) పుట్టుకన్టానంగా కలవాడు (శ్రీమహావిష్ణువుయొక్క నాభికమలంనుండి పుట్టినవాడు) - (బ్రహ్మ. 
చ. దళితవిరోధి! యిట్టి దని దాని తెజిం గెటుంగంగ బ్రహ్మకుం 

గొలందియె తా నవాజ్మనసగోచర మద్దుతరూప మీ వియ 

త్తల మను కంబ మొక్కటియ తాల్ప(గ సుస్టిరమై నిజప్రభా 

వలి వెలుంగించుచుండు శశివారిజమిత్రుల మండలంబులన్‌. 80 


ప్రతిపదార్థం: దళితవిరోధి!= అణచివేయబడిన శత్రువులు కలవాడా! ఓధర్మరాజా!; ఇట్టి+అది+అని; దాని, తెజంగు+ 
ఎటుగంగన్‌= ఆ సభయొక్క విధం తెలుసుకోటానికి; (బ్రహ్మకున్‌+కొల(దియె= (బ్రహ్మదేవునికైనా సాధ్యమా!; తాన్‌=తాను 
(సభ); అవాక్‌+మనస, గోచరము= మాటకు, మనస్సుకు అందనిది-అంటే చెప్పసాధ్యంకానిది, ఊహించశక్యంకానిది; అద్భుత, 
రూపము= ఆశ్చర్యకరమైన రూపం కలది; ఈ, వియత్‌+తలము+అను= ఈ ఆకాశమనే; కంబము+ఒక్కటి+అ= స్తంభమొక్కటే; 
తాల్ప(గన్‌= ధరించగా; సుస్థిరము+ఐ= మంచి నిలకడకలదై; శశి, వారిజ, మిత్రుల, మండలంబులన్‌= చంద్రసూర్యమండలాలను; 
నిజప్రభా+ఆవలిన్‌= తనయొక్కకాంతి సమూహాలచేత; వెలు(గించుచున్‌+ఉండున్‌= (ప్రకాశించేటట్టు చేస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: శత్రువుల్ని అణచివేసిన ఓ ధర్మరాజా! బ్రహ్మసభావైభవం ఇలాంటి దని తెలుసుకోటానికి ఆ (బ్రహ్మకైనా 
సాధ్యం కాదు. అది చెప్ప సాధ్యం కానిది. ఊహకు కూడా అందనిది. దానిరూపం అద్భుతం. ఆకాశమనే స్తంభ 
మొక్కటే దాన్ని ధరిస్తూ ఉండగా, సుస్థిరంగా నిలిచి, తన కాంతులతో చంద్రసూర్యమండలాల్ని ప్రకాశింపచేస్తూ 
ఉంటుంది. 


విశేషం: వారిజము - నీటినుండి పుట్టింది - పద్మం. దానికి మిత్రుడు - సూర్యుడు. 'వాజ్మనసము' - ఇది నిపాతం. 

(ప్రేపుంసము, వాజ్మనసము, రాత్రిందివము మొదలయినవి. (అచతు రేత్యాది పాణినీయ సూత్రం చూచేది). (పద్యరచనలో 

ప్రసాదగుణం (ప్రసన్న మౌతున్నది. సంపా.) 

వ. “అం దనేకవిధ జీవరాసుల సృజియించుచు నధికతపస్వుల తపఃఫలంబులు విధించుచు విశ్వకర్తలైన 
మన్వత్రి మరీచి భృగు భరద్వాజ దక్ష వసిష్ట వాలఖిల్య పులస్త్య పులహ క్రతు కశ్యప గౌతమాంగిరః 
ప్రచేతసులును, జంద్రాదిత్యగ్రహనక్షత్రగణంబులును, దేవగణంబులును, వసురుద్రసిద్దసాధ్యులును, 
బ్రజావంతులైన పంచాశత్సహస్రమునులును, నూర్ద్వరేతసులయిన యష్టాశీతిసహస్రమునులును. 
నాశ్వినులును, విశ్వదేవతలును, విశ్వకర్మయుం, బితృదేవతలునుం దన్నుం బరివేష్టించి యుండ 
ధర్మార్థకామమోక్షంబులును, శబ్దస్పర్మరూపరసగంధంబులును, దపశ్మమదమంబులును, ధృతి సతి 
మేధాబుద్ది క్షమా కీర్తులును, సంకల్ప వికల్పప్రణవంబులును, క్షణలవత్రుటి కాష్టా ముహూర్తాహోరాత్ర 
పక్షమాస బుతు సంవత్సర యుగాత్మకంబైన కాలచక్రంబును. బుగ్యజుస్సామాథర్వణవేదవేదాంగంబులును, 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


బురాణేతిహాసంబులును, బహుప్రకారభాషలును, సమస్తవిద్యలును మూర్తిమంతంబులైకొలువ సరస్వతీ 
సమేతుండై పరమానందంబునం బరమేష్టి పద్మాసనంబున నుండు' నని లోకపాలురసభలను బ్రహ్మసభను 
వర్ణించిన నారదునకు ధర్మరా జి ట్లనియె. 81 


ప్రతిపదార్థం: అందున్‌+అనేకవిధ, జీవరాసులన్‌= ఆ సభలో పెక్కువిధాలైన (ప్రాణుల సమూహాల్ని; సృజియించుచున్‌= 
సృష్టిచేస్తూ అధిక, తపస్వుల= ఎక్కువ తపస్సు చేసినవాళ్ళయొక్క; తపః ఫలంబులు= తపస్సుల ఫలాలను; విధించుచున్‌= 
నిర్ణయిస్తూ; విశ్వకర్తలు+ఐన= విశ్వాన్ని రూపొందించిన; మను+అ(త్రి, మరీచి, భృగు, భరద్వాజ, దక్ష, వసిష్ట, వాలఖిల్య, పులస్త్య, 
పులహ, (క్రతు, కశ్యప, గౌతమ+అంగిరః; ప్రచేతసులును; చంద్ర+ఆదిత్య, (గ్రహ, నక్షత్ర, గణంబులును= చంద్రసూర్య[గ్రహ 
నక్షత్ర సమూహాలూ; దేవగణంబులును= దేవతల సమూహాలూ; వసు, రుద్ర, సిద్ద, సాధ్యులును; ప్రజావంతులు+ఐన= 
సంతానంగల; పంచాశత్‌+సహస్ర మునులును= యాభైవేలమంది మునులూ; ఊర్హ్వరేతసులు+అయిన= ఇంద్రియాన్ని ఊర్హ్యముఖం 
కావించిన - అంటే (బ్రహ్మచారులైన; అష్ట+అశీతి, సహ(స్రమునులును= ఎనభైఎనిమిదివేలమంది మునులూ; ఆశ్వినులును= 
అశ్వినీదేవతలూ; విశ్య్వదేవతలును; విశ్యకర్మయున్‌, పితృదేవతలున్‌, తన్నున్‌= తనను (ఆ(బ్రహ్మదేవుణ్ణి); పరివేష్టించి, ఉండన్‌= 
చుట్టును చేరి కొలుస్తుండగా; ధర్మ+అర్థ, కామ, మోక్షంబులును; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంబులును; తపస్‌+శమ, 
దమంబులును= తపస్సును అంతర్చహిరింద్రియ నిగ్రహాలూ; ధృతి, స్మృతి, మేధా, బుద్ది, క్షమా, కీర్తులును; సంకల్ప, వికల్ప, 
(ప్రణవంబులును; క్షణ, లవ, (త్రుటి, కాష్ట్రా, ముహూర్త+అహః+రాత్ర, పక్ష మాస, బుతు, సంవత్సర, యుగ+ఆత్మకంబు+ఐన, 


కాలచ(క్రంబును= క్షణం, లవం వంటి కాలవిభాగాలతో కూడిన కాలచక్రమూ; బుక్‌, యజుస్‌, సామ+అథర్వణవేద, వేద+ 
అంగంబులును= నాలుగువేదాలు, వేదాంగాలు; పురాణ+ఇతిహాసంబులును; బహు, (ప్రకార, భాషలును= అనేకవిధాలైన 
భాషలూ; సమస్తవిద్యలును; మూర్తి మంతంబులు+ఐ= ఆకారాన్ని ధరించినవై; కొలువన్‌; సరస్వతీ, సమేతుండు+ఐ= 
సరస్వతీదేవితో కూడినవాడై; పరమ+ఆనందంబునన్‌; పరమేస్టి= (బ్రహ్మదేవుడు; పద్మ+ఆసనంబునన్‌, ఉండున్‌+అని; లోకపాలుర, 
సభలను= లోకపాలురు - దిక్సాలకులైన ఇం[ద్ర యమ, వరుణ, కుబేర, సభలను; (బహ్మసభను; వర్ణించిన; నారదునకున్‌; 
ధర్మరాజు+ ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'విశ్ళకర్తలైన మనువు, అత్రి, మరీచి మొదలయినవాళ్ళు, సూర్య చంద్ర గ్రహనక్షత్ర సమూహాలు, 
దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్దులు, సాధ్యులు సంతానవంతులైన యాభైవేలమంది మహామునులు, 
ఊర్ష్యరేతసు లయిన ఎనభై ఎనిమిదివేలమంది మహర్షులు, అశ్వినీదేవతలు, విశ్వదేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, 
రూపుదాల్చిన ధర్మార్థకామమోక్షాలు, శబ్దస్సర్భరూపరసగంధాలు, తపస్సు, శమం, దమం, ధృతి, స్మృతి, మేధ, బుద్ది, 
క్షమ, కీర్తి సంకల్పం, వికల్పం, ప్రణవం (ఓంకారం), క్షణం, లవం, త్రుటి, కాష్ట్ర ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, 
మాసం మొదలయిన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, బహువిధ 
భాషలు, సమస్త విద్యలు, ఆకారం తాల్చి తనను సేవిస్తూ ఉండగా, సరస్వతీ సమేతుడై, వివిధ జీవరాసుల్ని సృజిస్తూ, 
మహాతపస్వుల తపఃఫలాలు నిర్లయిస్తూ, బ్రహ్మదేవుడు పద్మాసనంమీద ఆ సభలో కొలువు తీరి ఉంటాడు”- అని 
దిక్సాలురసభలను, (బ్రహ్మదేవునిసభను వర్లించిన నారదమహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు. 


విశేషం: బ్రహ్మదేవునిసభ ఎవ రెవరితో ఎంత క్రిక్కిరిసి ఉంటుందో, ఆయన ఎన్నెన్ని విషయాలలో ఎంత నిర్విరామంగా కృషి 
చేస్తుంటాడో ఈవచనం వ్యక్తం చేస్తుంది. వసువులు-ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, 
అనలుడు, ప్రభాసుడు. రుద్రులు- అజుడు, ఏకపాదుడు, అహిర్చుధ్భ్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, (త్ర్యంబకుడు, 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 41 
అపరాబితుడు, ఈశానుడు, (తిభువనుడు. సిద్దులు, సాధ్యులు దేవతల్లో రెండు తెగలు. ధర్మార్హకామమోక్షా లు- 
చతుర్విధపురుషార్జాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచభూతాలైన ఆకాశ వాయు కాంతి జల పృథివీ ధర్మాలు. వీటినే 
పంచతన్మాత్ర లని వ్యవహరించటం ఉంది. శమము-శాంతి,- అంతరిం(దియ నిగ్రహం. దమము-ఓర్పు-బాహ్యేంద్రియ 
నిగ్రహం. ప్రణవం - ఓంకారం. వేదాంగాలు - శిక్ష. వ్యాకరణం, ఛందం, నిరుక్తం జ్యోతిషం, కల్పం, పురాణం - సృష్టి 
(ప్రతిసృష్టి. వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే ఐదు లక్షణాలు గల పురాతన చరిత్ర. పురాణాలు పద్దెనిమిది - మత్స్య, 
మార్కండేయ, భాగవత, భవిష్యత్‌, (బ్రహ్మాండ, (బ్రాహ్మ, బ్రహ్మవైవర్త వామన, వాయవ్య, వైష్ణవ, వరాహ, అగ్ని, నారద, పద్మ, 
లింగ, గరుడ, కూర్మ, స్కాందాలు. ఇతిహాసం- ఇతి+హ+ఆస - పూర్వరాజుల చరిత్ర - భారతం లాంటిది. 


హరిశ్చంద్రుమాహాత్మ్యము (సం. 2-11-48) 


మధ్యాక్కర. 

పరమధర్మాత్మకు( డయిన పాండుభూపతిందొట్టి సకల 

ధరణీశులెల్ల యముసభ నుండంగ. దా నేమి పుణ్య 

చరిత. బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రు6 

డురుతరమహిమతో దేవపూజ్యుండై యుండంగ6 గనియె? 82 
ప్రతిపదార్థం: పరమ, ధర్మ+ఆత్మకుండు+అయిన= మిక్కిలిధర్మాత్ముండైన; పాండుభూపతిన్‌, తొట్టి= పాండురాజు 
మొదలుగాగల; సకల, ధరణీ+ఈశులు+ఎల్లన్‌= సమస్త భూమండలానికి రాజులైన వా రందరు; యము, సభన్‌= 
యమధర్మరాజుయొక్క సభలో; ఉండంగన్‌= ఉండగా; హరిశ్చంద్రుండు; తాను+ఏమి; పుణ్యచరితన్‌= పవిత్రవర్తనంతో; 
ప్రవర్తిల్లైన్‌+అయ్య= నడవడి సాగించాడో; ఉరుతర, మహిమతోన్‌= గొప్ప మహిమతో; దేవ, పూజ్యుండు+ఐ= దేవతలకు 
పూజించదగినవాడై; దేవ+ఇంద్ర, సభన్‌= దేవేంద్రునియొక్కసభలో; ఉండంగన్‌, కనియెన్‌= ఉండగలిగాడు. 


తాత్పర్యం: పరమధర్మాత్ముడైన పాండురాజు మొదలుగాగల రాజులంతా యమసభలో ఉండగా, ఏ పవిత్ర 
చరిత్రవల్ల హరిశ్చం[ద్రమహారాజు మహామహిముడై, దేవతలకే పూజ్యుడై దేవేంద్రుని సభలో ఉండగలిగినాడో కదా! 


విశేషం: రాజ్యపాలకులంతా ఏదో ఒక్క కారణంగా యమలోకం చేరక తప్ప దని కాబోలు 'రాజ్యాంతే నరకం ధ్రువమ్‌” 
అన్నారు. 

వ. అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుం డి ట్లని చెప్పె. 83 
ప్రతిపదార్థం: అని; అడిగిన; ధర్మరాజునకు; నారదుండు; హరిశ్చంద్రు, మహిమ+అతిశయంబు= హరిశ్చంద్రుని ప్రభావం 
యొక్క గొప్పతనాన్ని; ఇట్టు+అని; చెప్పెన్‌; 

తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా అడిగేసరికి, నారదమహర్షి హరిశ్చంద్రుని గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పాడు. 


ఉ. దీపితసత్యసంధు(డు ధృతిస్తృతిధర్మపరాయణుం డయో 
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైకవిభూషణుండు వి 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్యాపరమార్ధవేది శరదబ్దసముజ్ఞ్జ్వలకీర్తిచంద్రికా 
స్నాపితసర్వలోకు(డు త్రిశంకునరేంద్రసుపుత్తు( డున్నతిన్‌. 84 


ప్రతిపదార్థం: (త్రిశంకు, నర+ఇంద్ర, సుపుత్రుడు= త్రిశంకుమహారాజుాయొక్క ఉత్తముడైన కుమారుడు - హరిశ్చంద్రుడు; 
ఉన్నతిన్‌= గొప్పతనంలో; దీపిత, సత్యసంధుండు= (ప్రకాశింపజేయబడిన సత్యవాక్యప్రతిజ్ఞకలవాడు; ధృతి, స్మృతి, ధర్మ 
పరాయణుండు= యజ్ఞ (ధైర్య) శాస్త్రధర్మాలలో ఎంతో ఆసక్తి కలవాడు; అయోధ్యాపుర, నాయకుండు= అయోధ్యానగరానికి 
రాజు; జలజ+ఆప్త, కుల+ఏక, విభూషణుండు= పద్యాలకు ఆప్తుడైన సూర్యునివంశానికి (ప్రధానమైన అలంకారమైనవాడు - 
అంటే సూర్యవంశంలో (ప్రసిద్దుడైన రాజు; విద్యా, పరమ+అర్థ, వేది= విద్యయొక్క పరమార్ధాన్ని తెలిసికొన్నవాడు; శరత్‌+అబ్ద, 

DD థ థ జ 
సముజ్ఞ్యల, కీర్తి చంద్రికా, స్నాపిత, సర్వలోకుండు= శరత్కాలంలోని పద్మంవలె మిక్కిలి కాంతిమంతమైన కీర్తి అనే వెన్నెలచేత 
స్నానం చేయించబడిన అన్నిలోకాలుకలవాడు - అంటే అన్నిలోకాలకు వ్యాపించిన కీర్తి కలవాడు. 


తాత్సర్యం: త్రిశంకుమహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు పేరుకెక్కిన సత్యసంధుడు. యజ్ఞంలో, ధైర్యంలో, 
శాస్త్రంలో, ధర్మంలో ఎంతో ఆసక్తి కలవాడు. అయోధ్యానగరానికి ప్రభువు. సూర్యవంశం మొత్తానికి అలంకారమైనవాడు. 
విద్యాపరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అన్నిలోకాలకు వ్యాపించిన కీర్తికలవాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. అనేకప్రతుల్లో ఈ పద్యం లేదు. రచన ్రసాదగుణబంధురం. (సంపా) 


సీ, జయశీలు(డయి హరిశ్చంద్రుండు దొల్లి స । ప్రద్వీపముల దన బాహుశక్తిం 
జేసి జయించి నిశ్శేషితశత్రుండై । ధారుణిలో గల ధరణిపతుల 
నిజశాసనంబున నిలిపి నిత్యంబైన । మహిమతో సకలసామ్రాజ్య మొప్ప 
రాజసూయంబు తిరంబుగా నొనరించి | తనరి యథోచితదక్షిణలకు 


ఆ. నేనుమడు(గు లర మిచ్చి యాజకుల బూ । జించి భక్తితో విశిష్ట విప్ర 


~~ 


జనుల కభిమతార్థసంప్రదానంబుల( । దృప్తిసేసె వంశదీపకుండు. 85 


ప్రతిపదార్థం: వంశ, దీపకుండు= వంశం వెలిగించేవాడైన హరిశ్చంద్రుడు; జయశీలుండు+ఐ= జయించే స్వభావం కలవాడై; 
తొల్లి= పూర్వం; సప్త, ద్వీపములన్‌= ఏడుదీవులను; తన= తనయొక్క; బాహుశక్తిన్‌, చేసి= భుజబలంతో; జయించి; నిః+శేషిత, 
శత్రండు+ఐ= మిగలని శత్రువులు కలవాడై, అంటే శత్రువు లందరిని జయించి; ధారుణిలోన్‌, కల= భూమిలో ఉన్న; 
ధరణిపతులన్‌= రాజుల్ని; నిజశాసనంబునన్‌= తన ఆజ్ఞలో; నిలిపి; నిత్యంబు+ఐన, మహిమతోన్‌= శాశ్వతమైన గొప్పతనంతో; 
సకల సా(మ్రాజ్యము+ఒప్పన్‌= సమస్త సామ్రాజ్యం (ప్రకాశించగా; రాజసూయంబు= రాజసూయమహాయాగం; తిరంబుగాన్‌= 
స్థిరంగా; ఒనరించి= చేసి; తనరి= అతిశయించి; యథా+ఉచిత, దక్షిణలన్‌= ఎవరెవరికి ఎంతెంతగా ఇవ్వదగిన దక్షిణలకు; 
ఏనుమడుంగుల= ఐదురెట్టుు అర్థము+ఇచ్చి= ధనాన్ని ఇచ్చి; యాజకులన్‌= యజ్ఞం చేయించేవారిని; పూజించి; భక్తితోన్‌; 
విశిష్ట విప్ర, జనులకున్‌= గొప్పవారైన బ్రాహ్మణులకు; అభిమత+అర్హ, సంప్రదానంబులన్‌= కోరుకొన్నవస్తువులను ఇవ్వటంచేత; 
తృప్తి, చేసెన్‌= తృప్తి నొందించాడు; 


తాత్పర్యం: సూర్యవంశాన్ని (ప్రకాశింపజేసే హరిశ్చంద్ర మహారాజు, జయించాలన్న స్వభావంతో, సప్తద్వీపాల్ని తన 
బాహుబలంతో జయించాడు. శత్రువు లెవ్వరూ మిగులకుండ, నేలమీది రాజులంతా తన ఆజ్ఞ మీరకుండ చేశాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 43 


శాశృతవైభవంతో తన సామ్రాజ్యమంతా ప్రకాళశించేటట్లు - రాజసూయమహాయాగం చేశాడు. యాజ్ఞికు లందరికి 
ఇవ్వదగిన దక్షిణలకంటె ఐదింత లిచ్చి పూజించాడు. బ్రాహ్మణోత్తముల కోర్కెలన్నీ భక్తితో తీర్చాడు. 


విశేషం: ద్వీపం - నాల్లువైపుల నీరున్న భూభాగం-దీవి. సప్తద్వీపాలు - జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, (క్రౌంచ, శాక, పుష్కరాలు, 
యాజకుడు-యాజ్ఞికుడు-యాగం నడిపేవాడు - బుత్విక్కు. 


క  ఉరుతరధనసంతర్పిత । ధరణీసురు లతని నతిముదంబున దీవిం 
చిరి 'రాజులందు లోకో । త్తరతేజోధర్మయుక్తి. దనరుమి యనుచున్‌. 86 


ప్రతిపదార్థం: ఉరుతర, ధన, సంతర్పిత, ధరణీసురులు= గొప్పధనదానాలచేత లెస్సగా తృప్తి పొందించబడిన (బ్రాహ్మణులు; 
అతనిన్‌= ఆ హరిశ్ళం|ద్రుణ్ణి; అతిముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; రాజుల+అందున్‌= రాజుల్లో; లోక+ఉత్తర, 
తేజః ధర్మయుక్తిన్‌= లోకాతీతమైన తేజస్సుతో, ధర్మంతో కూడినవాడివై; తనరుము+అ= ఒప్పుమా!; అనుచున్‌; దీవించిరి. 


తాత్సర్యం: హరిశ్చంద్రుడు కావించిన గొప్ప ధనదానాలతో లెస్సగా తృప్తిపొందిన బ్రాహ్మణులు మిక్కిలి సంతోషంతో 
'రాజు లందరిలో నీవు లోకాతీతతేజస్సుతో, ధర్మంతో (ప్రకాశించు అని ఆశీర్వదించారు. 


వ. వాండును బ్రాహ్మణ వచనంబునం జేసి యెల్ల రాజులకు నధికుండయి రాజసూయమహాయజ్ఞకరణంబునం 
జేసి దేవేంద్రుసాలోక్యంబు వడసె; నట్టి హరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబున 
నయినదిగా నెజింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో ని 
ట్లనియె. 87 

ప్రతిపదార్థం: వాండును= ఆ హరిశ్చంద్రుడుకూడ; బ్రాహ్మణ, వచనంబునన్‌+చేసి= (బ్రాహ్మణులయొక్క ఆశీర్వచనంచేత; 
ఎల్లరాజులకున్‌= అందరు రాజులకంటె; అధికుండు+అయి= గొప్పవాడై; రాజసూయ, మహాయజ్ఞ, కరణంబునన్‌+చేసి= 
రాజసూయ మహాయజ్ఞాన్ని చేయటంచేత; దేవేంద్రు, సాలోక్యంబు= దేవేం[ద్రుని చేరే స్థితిని; పడసెన్‌= పొందాడు; అట్టి, 
హరిశ్చంద్రు, మహిమ+అతిశయంబు= హరిశ్చంద్రుని గొప్పతనంయొక్క ఆధిక్యాన్ని; రాజసూయ, నిమిత్తంబునన్‌= రాజసూయ 
యాగ కారణాన; అయినది, కాన్‌= ఏర్పడినట్టిదిగా; ఎటీంగి= తెలిసికొని; రాజలోకంబుతోన్‌= రాజుల సమూహంతో; వైవస్వత, 
సభన్‌, ఉండు= యమధర్మారాజు సభలో ఉండే; భవత్‌, జనకుండు= నీయొక్క తండ్రి; పాండురాజు; నాతోన్‌+ఇట్టు+అనియెన్‌= 
నాతో ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: హరిశ్చంద్రుడు (బాహ్మణాశీర్వచనంవల్ల అందరు రాజులకంటె అధికుడై, రాజసూయమహాయజ్ఞం 
చెయ్యటంవల్ల దేవేంద్రలోకాన్ని పొందాడు. హరిశ్చం(ద్రునికి ఆ మహిమాతిశయం అంతా రాజసూయ మహాయాగ 
కారణంగానే వచ్చిం దని (గ్రహించి, యమసభలో రాజు లందరితో ఉన్న మీ తండ్రి నాతో ఇలా అన్నాడు. 


నారదు(డు సాండురాజావచనంబులు ధర్మజుని కెటింగించుట (సం. 2-11-65) 


క. జనపతులు రాజసూయం । బొనరించిన వారు శక్రునొద్దను సురపూ 
జన లొందుచుండుదురు కో । రిన కోర్కులు వడయుచును హరిశ్చంద్రుక్రియన్‌. 88 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జనపతులు= రాజులు; రాజ, సూయంబు+ఒనరించినవారు= రాజసూయ మహాయాగం చేసినవారు; హరిశ్చంద్రు, 
క్రియన్‌= హరిశ్ళంద్రుడివలె; శ్నక్రు, ఒద్దను= దేవేంద్రుడి దగ్గర; కోరిన, కోర్కులు; పడయుచును= పొందుతూ; సుర, 
పూజనలు+ఒందుచున్‌= దేవతలయొక్క పూజలు అందుకొంటూ; ఉండుదురు. 


తాత్సర్యం: రాజసూయయాగం చేసిన రాజులంతా హరిశ్చ్ళంద్రునిలా తమ కోర్కెలు తీర్చుకొంటూ దేవతల 
పూజలు అందుకుంటూ దేవేంద్రుని దగ్గర ఉంటారు. 


చ. గొనకొని మర్వలోకమునకుం జని సన్మునినాథ! యిందు నా 
యునికిని రాజసూయమఖ మున్యతి( జేసిన ధన్యు లింద్రునం 
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైన ధర్మనం 
దనునకు జెప్పి వాని నుచితస్థితి. బన్సు(డు దాని జేయంగన్‌. 89 


ప్రతిపదార్థం: సత్‌+మునినాథ!= ఓమహామునీం[ద్రా!; గొనకొని= పూనుకొని; మర్త్య, లోకమునకున్‌+చని= మానవలోకానికి 
వెళ్ళి; ఇందున్‌= ఈ యమసభలో; నా, ఉనికిని= నేను ఉండటాన్ని; రాజసూయ, మఖము+ఉన్నతిన్‌+చేసిన, ధన్యులు= 
రాజసూయ యజ్ఞాన్ని గొప్పగా చేసిన పుణ్యాత్ములు; ఇంద్రునందున్‌+ఉనికియు= ఇం(ద్రసభలో ఉండటాన్ని; నా, తనూజునకున్‌= 
నా కుమారునికి; అనూన, యశోనిధి+ఐన= సాటిలేని కీర్తికి స్థానమైన; ధర్మనందనునకున్‌, చెప్పి; వానిన్‌= అతడిని; దానిన్‌, 
చేయంగన్‌= ఆ యజ్ఞాన్ని చెయ్యటానికి; ఉచిత, స్థితిన, పన్సుడు= తగువిధంగా ఆజ్ఞాపించండి. 


తాత్సర్యం: ఓ నారద మునీంద్రా! మీరు మానవలోకానికి వెళ్ళి నేను యమసభలో ఉన్న విషయాన్ని, రాజసూయ 
మహాయాగం చేసిన పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉన్న విషయాన్ని, కీర్తి సంపన్నుడైన నా కుమారుడు ధర్మరాజుకు 
చెప్పండి. ఆ యాగం చెయ్యటానికి ఉచితరీతిని అతణ్ణి ఆజ్ఞాపించండి. 


విశేషం: అర్థనైర్మల్యంతో కూడిన శిథిలబంధం (ప్రసాదగుణాన్ని రూపొందించి పాండురాజు చిత్తవృత్తిని వ్యక్తంచేస్తున్నది. 
(సంపా.) 


చ. అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం 
బున నుదయించి యున్న కృతపుణ్యులు; వారలలోన నగ్రజుం 
డనఘుండు రాజసూయము మహామతి( జేయంగ నోపు శత్రుసూ 
దను డయి సార్వభౌము. డయి తమ్ముల బాహుబలంబు పెంపునన్‌. 90 


ప్రతిపదార్థం: అనుపమ, శక్తిమంతులు= సాటిలేని బలం కలవాళ్ళు; మత్‌+ఆత్మజులు= నాయొక్కకుమారులు; ఏవురు= 
ఐదుగురు; దేవతావరంబునన్‌= దేవతలయొక్కవరంచేత; ఉదయించి= పుట్టిఉన్న; కృత, పుణ్యులు= చేయబడిన పుణ్యం 
కలవారు - అంటే పుణ్యపురుషులు; వారలలోనన్‌= వారిలో; అ(గ్రజుడు= పెద్దవాడు; అనఘు(డు= పాపరహితుడు-అంటే 
పుణ్యాత్ముడు; రాజసూయము; మహా, మతిన్‌= గొప్పుబుద్దితో; తమ్ముల= తమ్ములయొక్క; బాహు, బలంబు, పెంపునన్‌= 
భుజబలంయొక్క ఆధిక్యంతో; శతుసూదను(డు+అయి= శత్రువుల్ని జయించినవాడ్డై; సార్వభౌముండు+అయి= భూమినంతా 
పరిపాలించేవాడయి; చేయంగన్‌+ఓపున్‌= చెయ్యగలడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 45 


తాత్సర్యం: నాకుమారులు ఐదుగురు సాటిలేని శక్తి సంపన్నులు. దేవతల వరాలవల్ల పుట్టిన పుణ్యాత్ములు. 
పెద్దవాడు ధర్మజుడు తమ్ముల భుజబలంతో శత్రువుల్ని జయించి, చక్రవర్తి అయి రాజసూయమహాయాగం 
చెయ్యగలడు. 


విశేషం: పైపద్యంలోవలె ఇందులోనూ ప్రసాదగుణం ప్రసన్నమౌతున్నది; ధర్మరాజు ధీరోదాత్తవ్యక్తిత్యాన్ని వ్యంజింపచేస్తున్నది.(సంపా.) 


వ. అట్లేని నాకు నస్మత్పితృ పితామహ నివహంబుతోడ నాకాధిపలోక సుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు 
వచనంబు నీ కెటింగించు వేడుక నిట వచ్చితి. 91 


ప్రతిపదార్థం: అట్టు+ఏనిన్‌= ఆ విధంగా అయితే-అంటే-ధర్మరాజు రాజసూయమహాయాగం చేస్తే; నాకున్‌= నాకు; అస్మత్‌+పితృ, 
పితామహ, నివహంబుతోడన్‌= నాతండ్రి తాతల సమూహంతోకూడ; నాక+అధిప, లోక, సుఖ+అవాప్తి, అగున్‌= స్వర్గానికి 
అధిపతి అయిన ఇం[ద్రునియొక్క లోకంలోని సుఖాన్ని పొందటం కలుగుతుంది; అనినన్‌= అని అనగా; ఆ+పాండురాజు, 
వచనంబు= ఆ పాండురాజు యొక్కమాట; నీకున్‌; ఎజింగించు, వేడుకన్‌= నీకు తెలియచెయ్యాలన్న కుతూహలంతో; ఇటన్‌= 
ఇచ్చటికి; వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: 'ఆ విధంగా ధర్మరాజు రాజసూయం చేస్తే నాకు పితృ పితామహ సమూహంతో ఇం(ద్రలోక సుఖప్రాప్తి 
కలుగుతుంది' అని ఆ పాండురాజు చెప్పినమాట నీకు తెలియచెయ్యాలన్న కుతూహలంతో ఇక్కడికి వచ్చాను. 


క న్యాయమున రాజసూయము | సేయుము; నీ పితృగణంబు. జెచ్చెర నధిక 
శ్రీయుత సురగణపూజ్యులం । జేయుము; శక్రుసభ నుండ జేయుము వారిన్‌. 92 


ప్రతిపదార్థం: అధిక, శ్రీ, యుత= గొప్ప సంపదతో కూడిన ధర్మరాజా!; న్యాయమునన్‌= న్యాయమార్గంలో; రాజసూయము, 
చేయుము; చెచ్చెరన్‌= వేగమే; సురగణపూజ్యూలన్‌= దేవతల సమూహంచేత పూజించదగిన వాళ్ళనుగా; చేయుము; వారిన్‌= 
వాళ్ళను; శక్రుసభన్‌= దేవేంద్రుని సభలో; ఉండన్‌+చేయుము= ఉండేటట్టు చేయుము. 


తాత్సర్యం: మహాసంపన్నుడవైన ఓ ధర్మరాజా! న్యాయమార్గంలో రాజసూయం చేసి నీ పితృదేవతాసమూహం 
దేవతాసమూహంచే శీఘ్రమే పూజలందుకొనేటట్టు, దేవేంద్రసభలో ఉండేటట్టు చెయ్యి. 


విశేషం: పాండురాజు కోరికను మిత్రసమ్మితంగా ప్రబోధించిన నారదమహర్షియొక్క ఈ వాక్యాలు సభాపర్వకథార్థాలకు 
బీజతుల్యాలు. భవిష్యద్దష్ట అయిన శ్రీకృష్ణుడు రాజసూయయాగా  ధ్వరయోగ్యమైన సభను మయునిచేత నిర్మింపచేసి, 
నాంది నాలపించి నిష్క్రమించిన సూత్రధారునివలె ద్యారవతీ నగరానికి వెళ్ళాడు. నాంద్యంతాన (ప్రవేశించే మరొక సూత్రధారునివలె 
నారదుడు వచ్చి, సభాసార్థక్యాన్ని సాధించే సవన ప్రయోగాన్ని పితృవాక్యపరిపాలనధర్మంలోని అంగంగా నిర్దేశించాడు. నారదుని 
హితవాక్యాలతో కూడిన ఈ పద్యంలో 'సమతి అనే శబ్దగుణం సందర్భోచితంగా రాణించి, బుషియొక్క సమతాబుద్ధిని 
(ప్రసన్నతను ధ్వనింపజేస్తున్నది. పద్యనిర్మాణంలోని సమతకూడా గమనించతగింది. (సంపా.) 


వ. “దిగ్విజయోపార్ణితంబులయిన ధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణాశ్రమ 
~~ [ఏ సాహ 
రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు పూజ్యంబై యొప్పం బ్రకాశింపుము; మటి రాజసూయంబు బహు 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


విఘృంబు, బ్రహ్మరాక్షసులు దానిరంధ్రంబ రోయుచుండుదు; రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని 


నిఖిల ప్రజాప్రకయ కారణంబయిన రణంబగు'నని చెప్పి నారదుం డరిగిన( దమ్ములంజూచి ధర్మ్శతనయుండు 
ధౌమ్య ద్వెపాయన సుహృద్దాంధవ మంత్రి సమక్షంబున ని ట్లనియె. 93 


ప్రతిపదార్థం: దిక్‌+విజయ+ఉపార్జితంబులు+అయిన= దిగ్గిజయంచేత సంపాదించబడిన; ధనంబులన్‌= సంపదలతో; బ్రాహ్మణ, 
సంతర్పణంబును= బ్రాహ్మణుల్ని తృప్తి పెట్టటం; ధర్మ, మార్గంబునన్‌, చాతుర్వర్ల్య+ఆ(శ్రమ, రక్షణంబునున్‌+చేసి= ధర్మమార్గంలో 
(బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూ(ద్రవర్ణాల వారిని, (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసా(శ్రమాలను రక్షించటంచేత; సామాజ్యంబు; 
పూజ్యంబు+ఐ= గారవించదగిందై; ఒప్పన్‌= శోభిల్లగా; 'ప్రకాశింపుము; మణి; రాజసూయంబు; బహు, విఘ్నంబు= పెక్కు 
విధాలైన ఆటంకాలతో కూడుకొన్నది; (బ్రహ్మరాక్షసులు; దాని; రంధ్రంబు+అ= దోమిన్నే; రోయుచుండుదురు= వెదుకుతూ 
ఉంటారు; అదియును= ఆ రాజసూయంకూడ; నిర్విఘ్నంబున= నిరాటంకంగా; సమాప్తంబు+అయ్యెన్‌+ఏనిన్‌= ముగిసినట్టయితే; 
నిఖిల, (ప్రజా, ప్రళయ, కారణంబు, అయిన= సకల(ప్రజల నాశనానికి కారణమైన; రణంబు+అగున్‌+అని= యుద్దం 
జరుగుతుం దని; చెప్పి; నారదుండు+అరిగినన్‌= నారదుడు వెళ్ళగా; ధర్మతనయుండు= ధర్మరాజు; తమ్ములన్‌+చూచి; 
ధౌమ్య, ద్వైపాయన, సుహృత్‌, బాంధవ, మంత్రి, సమక్షంబునన్‌= ధౌమ్యుడు, వ్యాసుడు, మిత్రులు, బంధువులు, మం(త్రులు- 
వీళ్ళందరియెదుట; ఇట్టు+అనియొన్‌. 


తాత్సర్యం: 'దిగిజయంచేత సంపాదించిన ధనంతో బ్రాహ్మణులను తృస్తిపెట్టు. ధర్మమార్గాన నాలుగు వర్ణాలవాళ్ళని, 
బ్రహ్మచర్యగార్హ స్థ్రవాన ప్రస్థసన్న్యాసా[శ్రమాల్ని (మునుల నివాసాలైన ఆ(శ్రమాల్ని) రక్షించు. నీ సామ్రాజ్యం గౌరవార్హమై 
శోభించేవిధంగా (ప్రకాశించు. కాగా రాజసూయానికి అనేకవిఘ్నాలు కలుగుతాయి. బ్రహ్మరాక్షసులు దాన్ని భంగంచేసే 
మార్గాన్ని వెదుకుతుంటారు. నిర్విఘ్నంగా యాగం పూర్తిఅయితే సకల (ప్రజా నాశకమైన మహాయుద్దం సంభవిస్తుంది'- 
అని నారదమహర్షి చెప్పి అక్కడినుండి వెళ్ళాడు. ధర్మరాజు తన తమ్ముళ్ళవైపు చూచి ధౌమ్య, వ్యాస, మి(త్ర, బంధు, 
మంత్రుల ఎదుట ఇలా అన్నాడు. 


విశేషం: నారదుడి పలుకులు ప్రస్తావనలో సూత్రధారుడు కథోద్దాతం అనే అంగం ప్రయోగిస్తున్న స్ఫూర్తిని కలిగిస్తూ నన్నయ 
రచనలో నాటకీయతను ధ్వనింపచేస్తున్నాయి. ధర్మజుడు రాజసూయం చేసేటప్పుడు అనేక విఘ్నాలను ఎదుర్కోవలసి 
వస్తుందనీ, యజ్ఞం నిర్విఘ్నంగా ముగిస్తే కాలాంతరంలో (ప్రజాక్షయం కలిగే ప్రళయంవంటి ఒక మహాయుద్దం సంభవిస్తుం 
దనీ నారదుడు సూచించాడు. కలహభోజనుడిచేత ఈ అంశాన్ని కబురంపించటం, ఆయన ధర్మరాజుకు నిర్దేశించటం 
భావికథార్ణధ్యనిలో (ప్రవర్తిల్లిన జొచిత్యం. రాజసూయానికి రంగంగా నిలిచింది మయసభ; ధర్మజుడి అంతరంగానికి (ప్రేరకంగా 
సాగింది నారద వాక్యసుధ. (సంపా.) 


ధర్మరాజు నారదవచన ప్రబోధితుండై రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట (సం. 2-12-1) 


క పితృసంకల్పము సేయగ । సుతుల కవశ్యమును వలయు; సుతజన్మఫలం 
బతిముదమునఈ బితృవరులకు । హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్‌. 94 
ప్రతిపదార్థం: పితృ సంకల్పము= తండ్రియొక్క కోరిక; సుతులకున్‌= కుమారులకు; అవశ్యమును, చేయంగన్‌, వలయున్‌= 


తప్పక చేయాలి; సుతజన్మ, ఫలంబు= పుత్రుని పుట్టుకకు ఫలం; పితృ వరులకున్‌= పూజ్యులైన తండ్రులకు; ఎంతయున్‌, 
భక్తిన్‌= ఎంతోభక్తితో, అతిముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; హితము+ఒనరించుట+అ, కాదు+ఎ= మేలు చేయటమే కదా! 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 47 


తాత్సర్యం: తండ్రి కోర్కెను తీర్చటం తనయుల విధి, పుత్రుడుగా పుట్టినందుకు ఫలం పితృదేవులకు ఎంతో 
భక్తితో, సంతోషంతో మేలు చెయ్యటమే కదా! 


విశేషం: ఈపద్యం పుత్రధర్మప్రబోధకం. చేయంగ. వలయు= వ్యస్తంగా ఉన్నాయి. 


క. “'పరలోకనిలయు లగు మీ । గురులకు దీనన హితం బగున్‌ లోకభయం 
కరసంగరమును గాలాం | తరమున నగు' నని విరించితనయుండు సెప్పెన్‌. 95 


ప్రతిపదార్థం: పరలోక, నిలయులు+అగు= పరలోకం నివాసస్థానంగా కలిగి ఉన్నవారయిన; మీగురులకున్‌= మీ పెద్దలకు 
అంటే- మీ పితరులకు; దీనన్‌+అ= దీనిచేతనే-ఈ రాజసూయము చెయ్యటంవల్లనే; హితంబు+అగున్‌= మేలు కలుగుతుంది; 
లోక, భయంకర, సంగరమును= (ప్రపంచానికి భయంకరమైన యుద్దంకూడ; కాల+అంతరమునన్‌+అగున్‌= తరువాతికాలంలో 
జరుగుతుంది; అని; విరించి, తనయు(డు= (బ్రహ్మదేవునియొక్క కుమారుడైన నారదుడు; చెప్పెన్‌. 


తాత్పర్యం: “ఈరాజసూయంవల్ల పరలోకవాసు లయిన మీ పెద్దలకు మేలు కలుగుతుంది. లోకంలో మున్ముందు 
మహాభయంకరమైన సంగ్రామం సంభవిస్తుంది' - అని నారదమహర్షి చెప్పాడు. 


క. పెతృగణహితార్థముగ స । తతు వొనరింపంగ బుద్దిగలదు, ప్రజా సం 

హృతి తత్ర్రతువున నగు నని । మతి నాశంకయును గలదు మానుగ నాకున్‌. 96 
ప్రతిపదార్థం: మానుగన్‌= తగువిధంగా; నాకు; పితృ, గణ, హిత+అర్థముగన్‌= పితృదేవతల సమూహంయొక్క మేలుకొరకు; 
సత్‌+(క్రతువు+ఒనరింపంగన్‌= (శ్రేష్టమైన ఆ రాజసూయయాగం చెయ్యటానికి; బుద్ది= కోరిక; కలదు; తత్‌, (క్రతువునన్‌= ఆ 
యాగంవల్ల; ప్రజా, సంహృతి= (ప్రజానాశం; అగున్‌+అని= కలుగుతుం దని; ఆశంకయును= అనుమానం (భయం) కూడ; 
కలదు. 


తాత్సర్యం: పితృదేవతల మేలుకోరి ఆ మహాయాగం చెయ్యాలన్న కోరిక ఉంది. కాని, ఆ యాగం చెయ్యటంవల్ల 
(ప్రజానాశం కలుగుతుందన్న భయం కూడా ఉంది. 


వ. ఏమి సేయుదు నని డోలాయమాన మానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97 
ప్రతిపదార్థం: ఏమి, చేయుదున్‌+అని; డోలాయమాన, మానసుండు+అయి= ఊయలవలె ముందు వెనుకలకు ఊగుతున్న 
మనస్సు కలవాడై; ఉన్న; ధర్మరాజునకు; ధౌమ్య, ప్రభృతులు= ధౌమ్యుడు మొదలయినవారు; ఇట్టు+అనిరి. 

తాత్పర్యం: ఏమి చెయ్యటానికి తోచక ఉయ్యాలమాదిరిగా ముందువెనుకలకు ఊగుతున్న మనస్సు కల ధర్మరాజుతో 


ధౌమ్యాదులు ఇలా అన్నారు. 


ఉ. చేయుము రాజసూయ మెడసేయక; దానన చేసి దోషముల్‌ 
వాయు నిలేశ! భూప్రజకు(; బార్జివులెల్ల భవత్రతాపని 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్లేయులు; సర్వసంపదలు చేకొనంగాం దజియయ్యెం గౌరవా 
మ్నాయలలామ! నీ కెనయె మానవనాథులు మానుషంబునన్‌. 98 


ప్రతిపదార్థం: ఇలా+-ఈశ!= ఓ భూపతీ-ధర్మరాజా!; ఎడ, చేయక= ఆలస్యం చెయ్యకుండ; రాజసూయము, చేయుము; 
దానిన్‌+అ, చేసి= దానిచేతనే; భూ(ప్రజకున్‌= లోకంలోని జనులకు; దోషముల్‌= పాపాలు; పాయున్‌= తొలగుతాయి; 
పార్టివులు+ఎల్లన్‌= రాజులంతా; భవత్‌, ప్రతాప, నిర్ణేయులు= నీయొక్క పరాక్రమంచేత జయించతగినవారు; సర్వసంపదలు; 
చేకొనన్‌+కాన్‌= తీసుకోటానికి; తటి+అయ్యెన్‌= సమయం అయింది; కౌరవ+ఆమ్నాయ, లలామ!= కౌరవ వంశశ్రేష్టా!; 
మానుషంబునన్‌= మానవయత్నంలో (పురుషకారంలో); మానవనాథులు= రాజులు; నీకున్‌; ఎనయె= సాటియా, సమానమా! 


తాత్సర్యం: ధర్మరాజా! ఆలస్యం కాకుండా రాజసూయం జరిపించు. దానివల్ల ప్రజల పాపాలు తొలగిపోతాయి. 
రాజులంతా నీ (ప్రతాపానికి లొంగిపోయేవాళ్ళే. సర్వసంపదలు సేకరించటానికి ఇది తగిన సమయం. ఓ 
కౌరవాన్వయశ్రేష్టా! మానవయత్నంలో రాజు లెవ్వరూ నీకు సరిగారు. 


విశేషం: ఈ పద్యంలో అర్థవ్యక్తి అనే గుణం సార్థకంగా పోషించబడింది. రాజసూయయాగం చేయాలా వద్దా అని 
డోలాయమానమైన మనస్సుతో ఉన్న ధర్మరాజుకు నిశ్చయబుద్ది కలిగేటట్టు ధౌమ్యాదులు ఇందులో వక్తవ్యార్థం స్సుటంగా 
రుటిత్యర్థస్పోరకంగా వ్యక్తమయ్యేటట్టు చెప్పటంవలన అర్థవ్యక్తి రూపుకట్టింది. ఈ పద్యరచనలో వాక్యనిర్మాణపద్దతికూడ 
దానికి తోడ్పడుతున్నది. చేయుము రాజసూయ మెడసేయకి- అనే వాక్యం విధ్యర్థక (క్రియాపదంతో (ప్రారంభమై ధర్మజుని 
అనుమానాన్ని నివారిస్తున్నది. ఆ తరువాత రాజసూయ మనే కర్మను వాడటం, వెంటనే '“ఎడసేయకి అని వాడి, వెంటనే 
నిర్వహించవలసింది అని నిరేశించటం జరిగింది. ఈ పద్యంలోని తరువాతివాక్యాలన్నీ ఆలస్యంచేయకుండా రాజసూయం 
ఎందుకు చేయాలో నిరూపించేవే. అందుకు మూడు కారణాలు-చెప్పారు. 1. ప్రజలకు దోషాలు తొలుగుతాయి. అందువలన 
దేశంలో ఈతిబాధలు లేకుండ జనులు సుఖంగా జీవించగలుగుతారు-అంటే అది విశ్వశ్రేయోదాయక మని భావం. 2. రాజు 
లందరు ధర్మజునిచేత జయింపబడి ఉన్నారు. 3. అందువలన వా రందరు తమసంపదలను కప్పాలుగా, కానుకలుగా 
ధర్మజుడికి అర్పించగలరు. ఈ మూడుకారణాలవలన ధర్మరాజుకు ఆ కాలంలో దీటైనవాడు మరొక రాజు లేడు. కాబట్టి 
రాజసూయానికి అదే సమయ మని నొక్కిచెప్పారు. 'ఆలస్యా దమృతం విషమ్‌' అనే న్యాయంచొప్పున అనుకూలమైన కాలాన్ని 
అనువుగా ఉపయోగించుకొని అభ్యుదయాలను సాధించు మని ధౌమ్యాదులు బోధించారు. సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం 
సమర్ధనం' అనే లక్షణంచేత ఇందులో కావ్యలింగాలంకారం ఉన్నది. 'నీ కెనయె' అనేది అర్జాంతరసం[క్రమిత వాచ్యం. పైన 
చెప్పిన కారణాలవలన ఏర్పడిన సమున్నతస్థితివలననే కాక, సర్వసద్గుణాలలోనూ, మహాపరాక్రమవంతులైన తమ్ములను కలిగి 
ఉండటంలోను, పరమాత్ముడైన శ్రీకృష్ణుని అండదండలు ఉండటంలోనూ ధర్మరాజుకు సాటిగా నిలిచే రాజులు మరెవ్వరూ 
భూతలంలో లే రని తాత్పర్యం. (సంపా.) 


వ. అనిన వారల వచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుండయి ధర్మరాజు రాజసూయంబు సేయ 
సమకట్టి, 'దీని నిర్విఘ్నంబున నిర్వహించుట కనాదినిధనుం డాదిపురుషుండు పురుషోత్తముండు 
పుండరీకాక్షుం డజుం డయ్యును జగద్దితార్థంబుగా మర్త్యంబున జనియించిన యమ్మహాత్ముండు 
వాసుదేవుండ యోపుంగాని యన్యుల కశక్యం' బని యప్పుడ యాప్తచరులం బిలువంబనిచి. 99 

ప్రతిపదార్థం: అనిన, వారల; వచనంబులకున్‌; అనుగుణంబుగాన్‌= తగినట్టుగా; అనుజ+అనుమతుండు+అయి= తమ్ములచేత 


సమ్మతించబడినవాడై, అంటే - తమ్ముల సమ్మతి పొంది; ధర్మరాజు; రాజసూయంబు; చేయన్‌; సమకట్టి= పూనుకొని; 
దీనిన్‌= ఈ రాజసూయాన్ని; నిర్విఘ్నంబునన్‌= ఆటంకంలేకుండా; నిర్వహించుటకున్‌= జరపటానికి; అనాది, నిధనుండు= 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 49 


పుట్టుక, చావు లేనివాడు; ఆదిపురుషుండు= మొట్టమొదటిపురుషుడు; పురుష+ఉత్తముండు= పురుషుల్లో (శ్రేష్టుడు; 
పుండరీక +అనక్షుండు= తెల్ల తామరలవంటి కన్నులు కలవాడు; అజుండు= పుట్టుకలేనివాడు- విష్ణువు; అయ్యును; 
జగత్‌+హిత+అర్థంబుగాన్‌= లోకానికి మేలు చేయటంకోనం; మర్త్య్యంబునన్‌= భూలోకంలో; జనియించిన= పుట్టిన; 
ఆ+మహాత్ముండు; వాసుదేవుండు+అ= వసుదేవుని వుత్రుడైన శ్రీకృష్ణుడే; ఓపున్‌+కాని= సమర్దుడవుతాడు గాని; 
అన్యులకున్‌+ఇతరులకు; అశక్యంబు+అని= అసాధ్యమని; అప్పుడు+అ= అప్పటికప్పుడే; ఆప్తచరులన్‌= ఆప్తులైన సేవకులను; 
పిలువన్‌+పనిచి= పిలిపించి. 


తాత్సర్యం: ధౌమ్యుడు మొదలయినవాళ్ళు చెప్పిన దానికి తగినట్టే ధర్మరాజు తమ్ముల సమ్మతి పొందాడు. 
రాజసూయం చేయటానికి పూనుకొన్నాడు. “ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించటానికి శ్రీకృష్ణుడే సమర్భు 
డనుకున్నాడు. ఇతరు లెవ్వరు కా దనుకున్నాడు. ఎందుకంటే - శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణుడు. ఆద్యంతరహితుడు, 
ఆదిపురుషుడు, పురుషోత్తముడు అయిన శ్రీమహావిష్ణువు పుట్టుకలేనివాడే అయినా-లోకానికి మేలు చెయ్యా లని 
వసుదేవసుతుడుగా మానవలోకంలో అవతరించాడు. అందుచేత ఆ మహాత్ముడే ఈ యాగాన్ని నిర్విఘ్నంగా 
జరిపించటానికి సమర్గు డని, ఆప్తులైన సేవకుల్ని పిలిపించి. 


క. అనిలజవాశ్వంబుల. బూ । నిన యరదం బెక్కి ధారుణీధరు మధుసూ 
దను దోడ్తెం డని ముదమున( । బనిచి తదాగమనకాంక్షం బార్జివు( డుండెన్‌. 100 


ప్రతిపదార్థం: అనిల, జవ+అశ్వంబులన్‌= వాయువేగం గల గుర్రాల్ని; పూనిన= కట్టిన; అరదంబు+ఎక్కి= రథాన్నిఎక్కి; 
ధారుణీ, ధరున్‌= భూభారాన్ని, నిర్వహించేవాడు; మధుసూదనున్‌= మధు డనే రాక్షసుడిని సంహరించిన వాడు అయిన 
శ్రీకృష్ణుని; తోడ్పెండు+అని= వెంట పిలుచుకొనిరం డని; ముదమునన్‌= సంతోషంతో; పనిచి= పంపి; తత్‌+ఆగమన కాంక్షన్‌= 
ఆయన రాకను కోరుతూ; పార్టివుడు+ఉండెన్‌= ధర్మరాజు ఉన్నాడు. 


తాత్సర్యం: “వాయువేగం గల గుర్రాల్ని కట్టిన రథంఎక్కి వెళ్ళండి. ధరాభారాన్ని వహించేవాడు, మధుసూదనుడు 
అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటతీసుకురండి” అని సంతోషంతో ధర్మరాజు సేవకుల్ని పంపాడు. ఆయన రాకకై ఎదురు 
చూస్తూ ఉన్నాడు. 


విశేషం: ఈ సందర్భంలో శ్రీకృష్ణుడికి ధారుణీధరుడు, మధుసూదనుడనే విశేషణాలు ప్రయోగించటం ఎంతో ఉచితంగా 
ఉంది. రాజసూయమహాయాగనిర్వహణభారం సామాన్యమైంది కాదు. రాజసూయానికి ముందు దిగ్గిజయయా(త జరగాలి. 
తరువాత దుర్మార్గువల్ల ప్రమాదంలేకుండ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలి. అందువల్ల, భూభారాన్ని వహించేవాడు, మధువనే 
Fate Sy క! 

రాక్షసుణ్ణి సంహరించినవాడు అయిన శ్రీకష్ణుల్లి తీసుకొని రమ్మనటం ఎంతో అర్హవంతంగా ఉంది. నిరాటంకంగా దిగిజయయాత్ర 
క (సైఫ్‌ శ్ర థి ట్రీ 
పూర్తికావటానికి, నిర్విఘ్నంగా యజ్ఞం పరిసమాప్తి నొందటానికి, మున్ముందు జరిగే జరాసంధ శిశుపాలవధల్లో శ్రీకృష్ణుడు 
నిర్వహించనున్న గణనీయపా(త్రను సూచించేదిగా ఉంది. 


శ్రీకృష్ణుం డింద్రప్రస్థపురంబునకు వచ్చుట (సం. 2-12-30) 
వ. అయ్యుధిష్టిరు సందేశంబున దాశార్లుండును దద్దర్శనోత్సుకుం డయి ద్వారవతి గదలి యతిత్వరితగతిం 
జని నిరంతర ప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకు వచ్చి. 101 


షష” 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+యుధిస్టిరు, సందేశంబునన్‌= ఆ ధర్మరాజు పంపిన సందేశంతో; దాశార్హుండును= దశార్హ్ముని సంతతివాడు- 
యాదవుడు అయిన - శ్రీకృష్ణుడు; తత్‌+దర్భన+ఉత్సుకుండు+అయి= ఆ ధర్మరాజును చూడాలన్న కుతూహలం కలవాడై; 
ద్వారవతి, కదలి= ద్వారకానగరంనుండి బయలుదేరి; అతి, త్వరితగతిన్‌= మిక్కిలి వేగంతో కూడిన గమనంతో; చని= వెళ్ళి; 
నిరంతర ప్రయాణంబులన్‌= మధ్య ఎక్కడా ఆగకుండ చేసిన ప్రయాణాలతో; ఇంద్రప్రస్థపురంబునకున్‌; వచ్చి. 


తాత్పర్యం: ధర్మరాజు పంపిన సందేశాన్ని అందుకొని శ్రీకృష్ణుడుకూడ, ఆయనను చూడాలన్న కుతూహలంతో 
ద్యారవతి నుండి బయల్దేరి, ఎక్కడా మధ్యలో ఆగకుండ ప్రయాణాలు చేసి ఇం(ద్రప్రస్థపురానికి వచ్చాడు. 


ఉ. కుంతికి ధర్మనందనునకున్‌ వినయంబున మొక్కి, భీము ధీ 
మంతుని. గౌంగిలించుకొని, మధ్యమపాండవు మాద్రిపుత్తులన్‌ 
సంతత భక్తినమ్రుల( బ్రసాదనయోత్మటద్శష్టి జూచి, తా 
నెంతయు. బ్రీతి నెత్తికొనియెన్‌ మహినెత్తిన పుణ్యు( డున్నత్రిన్‌. 102 


ప్రతిపదార్థం: మహిన్‌+ఎత్తిన, పుణ్యుండు= భూమిపై అవతారమెత్తిన పుణ్యాత్ముడు లేదా, (వరాహావతారంలో) భూమిని 
ఎత్తిన పుణ్యాత్ముడు-శ్రీకృష్ణుడు; ఉన్నతిన్‌= గొప్పుగా; కుంతికిన్‌; ధర్మనందనునకున్‌; వినయంబునన్‌; మొక్కి= నమస్కరించి; 
ధీమంతునిన్‌= బుద్దిమంతుని; భీమున్‌= భీముని; కౌంగిలించుకొని; సంతత, భక్తి, నమ్రులన్‌= ఎల్లప్పుడు భక్తితో శిరం వంచిన 
వాళ్ళయిన; మధ్యమ, పాండవున్‌= పాండవుల్లో నడిమివాడైన అర్జునుణ్ణి; మాద్రిపుత్రులన్‌= మా(ద్రియొక్క కుమారులైన నకుల 
సహదేవుల్ని; ప్రసాద, నయ+ఉత్కట, దృష్టిన్‌= అనుగ్రహభావం, మృదుభావం అధికమైన దృష్టితో; చూచి; తాన్‌= తాను; 
ఎంతయున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= ప్రేమతో; ఎత్తికొనియెన్‌= (కొద్దిగా) పైకెత్తుకొన్నాడు. 


తాత్పర్యం: భూమిమీద అవతరించిన పుణ్యపురుషుడు, ఇదివరలో వరాహంగా అవతరించి భూమిని ఎత్తిన 
పుణ్యాత్ముడు అయిన శ్రీకృష్ణుడు కుంతీ ధర్మజులకు సవినయంగా నమస్కరించాడు. బుద్దిమంతుడైన భీమసేనుణ్ణి 
కౌగిలించుకొన్నాడు. భక్తిభావంతో శిరస్సువంచి నిలిచిన అర్జున నకుల సహదేవుల్ని అను(గ్రహించినట్టు అల్లన చూచి 
అలా పైకెత్తుకొన్నాడు. 


విశేషం: శ్రీకృష్ణుడు పెద్దలకు నమస్కరించి భక్తిని, పిన్నలను కౌగిలించుకొని ప్రేమను (ప్రదర్శించాడు. 'మహినెత్తినపుణ్యుడు' 
అంటే వరాహావతారంలో భూమిని రక్షించినవాడనే అర్భాన్నికూడ భావించవచ్చు. ఈ సందర్భంలో అర్జున నకుల సహదేవులను 
ప్రేమతో ఎత్తుకొన్న శ్రీకృష్ణుని 'మహినెత్తిన పుణ్యుం డనటం ఎంతో రమ్యంగా ఉంది. ఈవిధంగానే పాండవులను కష్టసమయాల్లో 
రక్షిస్తా డని వస్తుధ్వని. శ్రీకృష్ణుడు 1ప్రసాదనయోత్కటదృష్టి. జూచె'ననటంలో నన్నయ తనరచనలోని ప్రసాదగుణాన్ని 
ధ్వనిమయం చేశాడు. 


వ. తదనంతరంబ ధర్మతనయుండు. 103 
తాత్సర్యం: అటు పిమ్మట ధర్మరాజు. 


క. పరమాసనమున నునిచి య । పరిమిత హర్షంబుతో సపర్యావిధులన్‌ 
గురు బూజించిన విధమున । గురువృషభు( డశేషలోకగురు. బూజించెన్‌. 104 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 51 


ప్రతిపదార్థం: కురు, వృషభుండు= కురువంశశ్రేష్ణుడైన ధర్మరాజు; పరమ+ఆసనమునన్‌= ఉన్నతమైన పీఠంపై; ఉనిచి= 
కూర్చుండబెట్టి; అపరిమిత, హర్షంబుతోన్‌= మిక్కిలి ఆనందంతో; గురున్‌= గురువును; పూజించిన, విధమునన్‌= పూజించి నట్టు; 
అశేష లోకగురున్‌= అన్ని లోకాలకు గురువైన వానిని- శ్రీకృష్ణుణ్రి; పూజించెన్‌= పూజించాడు. 


తాత్పర్యం: కురువంశశ్రేష్టుడైన ధర్మరాజు - సర్వలోకగురుడైన శ్రీకృష్ణుణి ఉన్నతాసనంమీద కూర్చోపెట్టాడు. 
అంతులేని ఆనందంతో, అన్ని ఉపచారపద్దతులతో, గురువును పూజించినట్లు పూజించాడు. 


విశేషం: అలం: ఉపమ. 'గురు' శబ్దానికి తండ్రి, పెద్ద, అనే రెండర్భాలను భావింపవచ్చును. గురు కురు శబ్దాలవలన 
అక్షరరమ్యత రచనకు కలిగింది. 


క. ఏమటిక జనుల యోగ । క్షేమంబుల నడపుచున్న కృష్ణుని యోగ 
క్షేమంబు లడిగి యపుడు మ । హాముదమున ధర్మసుతు(డు హరి కి ట్లనియెన్‌. 105 


ప్రతిపదార్థం: అపుడు; ఏమణక= మరవక; జనుల, యోగక్షేమంబుల; నడపుచున్న; కృష్ణుని; యోగక్షేమంబులు; అడిగి; 
ధర్మసుతుండు; మహా, ముదమునన్‌= మిక్కిలి ఆనందంతో; హరికిన్‌+ఇట్లు+అనియెన్‌= శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ఏమరుపాటు లేక, ఎల్లప్పుడు జనుల యోగక్షేమాల్ని నడిపే శ్రీకృష్ణపరమాత్మనే ధర్మజుడు యోగక్షేమాలు 
అడిగాడు. మహానందంతో ఇలా అన్నాడు. 


విశేషం: “యోగక్షేమం వహా మ్యహం' అని (ప్రకటించిన పరమాత్ముడు శ్రీకృష్ణుడు. అతనిని లౌకికాచారాన్ని అనుసరించి 
యోగక్షేమా లడిగాడట ధర్మరాజు. అంటే తమ యోగక్షేమాలనుగురించి (దిగ్విజయ యాత్ర, రాజసూయం రెండూ ముందున్నాయి 
కనుక) శ్రీకృష్ణునికి జ్ఞాపకం చేయటమే అందులోని చమత్కారం. జక్తివైచిత్యంతో కూడికొనిన ధర్మజుని హర్షపూర్ణాలైన 
మాటలు మధురగుణపూర్ణాలు. (సంపా.) 


క. ధ్యేయుండవు సకల లోక । స్టేయుండవు నమ్రులకు విధేయు(డవు నయో 

పాయజ్ఞు(డ విజ్ఞగముల । నీ యెటు(గని యవియుం గలవె నీరజనాభా! 106 
ప్రతిపదార్థం: నీరజనాభా!= నీటినుండి పుట్టిన పద్మాన్ని బొడ్డుగా కలవాడా..పద్మనాభా! శ్రీకృష్ణా!; ధ్యేయు(డవు= 
ధ్యానించదగినవాడివి; సకల, లోక, స్టేయుండవు= అన్నిలోకాల్లో స్థిరంగా ఉండేవాడివి; నములకున్‌= భక్తులకు; విధేయు(డవు= 


లొంగి ఉండేవాడివి; నయ+ఉపాయజ్ఞుండవు= నీతిని, ఉపాయాలను తెలిసిన వాడివి; ఈ+జగములన్‌= ఈ లోకాల్లో; నీ+ 
ఎఖు(గని; అవియున్‌= నీకు తెలియని విశేషాలుకూడా; కలవు+ఎ= కలవా? (లేవు) 


తాత్సర్యం: ఓ పద్మనాభా! శ్రీకృష్ణా! నీవు అందరిచేత ధ్యానించదగినవాడివి. అన్నిలోకాల్లో స్థిరంగా ఉండేవాడివి. 
భక్తులకు వశమైనవాడివి. నీతి, ఉపాయాలు తెలిసినవాడివి. ఈ లోకాల్లో నీకు తెలియని విశేషాలు ఏమున్నాయి? 


విశేషం: అంత్యప్రాసలతో కూడికొన్న విశేషణాలను వాడి, మనసులోని శ్రీకృష్ణభక్తిని మధురంగా వ్యక్తంచేశాడు ధర్మరాజు. 
రాజసూయయాగ రక్షణదక్షతకు యోగ్యమైన విశేషణాలనే ఎన్నుకొని ఒకవరుసలో వాడటంలో ఉక్తివైచిత్రం ఉన్నది. వినయగుణం 
వ్యక్తమయ్యేటట్టు రచనలో పృథక్‌పదత్వం రాణించింది. కాబట్టి ఈ పద్యంలోని గుణం మాధుర్యం. (సంపా) 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అయినను నాయర్థిత్వంబునంజేసి నీ కెజింగించెద. 107 


ప్రతిపదార్థం: అయినను; నా, అర్థిత్య్వంబునన్‌+చేసి= నేను కోరికకలవాడినవటంచేత; నీకున్‌+ఎటింగించెదన్‌= నీకు తెలియచేస్తాను. 


తాత్సర్యం: అయినా నా కోరికను నీకు తెలియచేసుకుంటాను. 


సీ, “పాండుమహీపతి పనింజేసి నారద । ముని వచ్చి వీ రెల్ల వినుచు నుండ 
రాజసూయంబు తిరంబుగా. జేసి నీ । పితృపితామహులకు హితము సేయు 
మని పంచె నన్ను; నెయ్యముననో, నాకట్టి బలము సామర్యంబు( గలుగు టెటింగి 
పంచెనో, తత్మతు ప్రారంభమున కొడం । బడితి వీ రిందటు( గడంగి దీని 


ఆ. నిత్యసత్యవచన! నిపుణనిర్మలబుద్ధి । నిర్ణయించి పనుప నీ నియోగ 
కాంక్ష నున్నవా(డ( గమలాక్ష!' యనిన ధ । ర్మాత్మజునకు నిట్టు లనియె( జక్రి. 108 


ప్రతిపదార్థం: కమల+అక్ష!= పద్మాలవంటి కన్నులు కల ఓ శ్రీకృష్ణా; పాండు మహీపతి= పాండురాజుయొక్క; పనిన్‌+చేసి= 
పనికారణంగా; నారదముని; వచ్చి; వీరు+ఎల్లన్‌= వీరంతా; వినుచున్‌+ఉండన్‌= వింటూ ఉండగా; రాజసూయంబు= 
రాజసూయయాగాన్ని; తిరంబుగాన్‌+చేసి= స్థిరంగా చేసి; నీ, పితృ, పితామహులకున్‌= నీతండ్రి తాతలకు; హితము, 
చేయుము+ అని= మేలు చెయ్యవలసిందని; నన్నున్‌; పంచెన్‌= ఆజ్ఞాపించాడు; నెయ్యముననో= (ప్రేమచేతనో; నాకున్‌+అట్టి, 
బలము, సామర్థ్యంబున్‌= నాకు అలాంటి బలం, సామర్థ్యం; కలుగుట+ఎటి(గ= ఉండటం తెలుసుకొని; పంచెనో= ఆజ్ఞాపించాడో; 
నిత్య, సత్య, వచన!= ఎల్లప్పుడు సత్యాన్నే చెప్పేవాడా!; వీరు+అందణున్‌= ఈసభలో ఉన్నవాళ్ళంతా; కడ(గి= పూనుకొని; 
దీనిన్‌= ఈ యాగాన్ని; నిపుణ, నిర్మల, బుద్దిన్‌= నేర్పుతో కూడిన నిర్మలమైన బుద్దితో; నిర్ణయించి; పనుపన్‌= ఆజ్ఞాపించగా; 
తత్‌+(క్రతు, ప్రారంభమునకున్‌= ఆయాగాన్ని ప్రారంభించటానికి; ఒడంబడితిన్‌= అంగీకరించాను; నీ, నియోగకాంక్షన్‌= నీ 
ఆజ్ఞయందలి కోరికతో, అంటే నీ ఆజ్ఞకోసం; ఉన్నవాండన్‌= వేచి ఉన్నాను; అనినన్‌; చ(క్రి= చక్రాయుధం కలవాడు - 
శ్రీకృష్ణుడు; ధర్మ+ఆత్మజునకున్‌= యముని కుమారుడైన ధర్మరాజుకు; ఇట్టులన్‌+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! పాండురాజు పంపిస్తే నారద మహాముని వచ్చి, వీళ్ళంతా వింటూ ఉండగా, 'రాజసూయం 
చేసి పితృపితామహులకు మేలుచెయ్యి' అని చెప్పాడు. అది నా తండ్రి మీది'ప్రేమతో చెప్పాడో!- లేక అందుకు తగిన 
శక్తిసామర్థ్యాలు నా కున్నా యని చెప్పాడో! వీళ్ళంతా నిర్మలబుద్దితో ఎంతో నిపుణంగా ఆలోచించి, నిర్ణయించి నన్ను 


— 


ప్రేరేపిస్తే ఆయాగాన్ని ప్రారంభించటానికి అంగీకరించాను. నీ ఆజ్ఞకోసం వేచిఉన్నాను. 


విశేషం: ధర్మజుని మాటనేర్పుకు ఈ పద్యం చక్కని ఉదాహరణం. ఇక్కడ శ్రీకృష్ణునికి ప్రయోగించిన చక్రి” అనే విశేషణం 
మున్ముందు రాజసూయంలో ఆయన చక్రాయుధం నిర్వహించే పాత్రను సూచించేదిగా ఉంది. చక్రాయుధం - ఇది 
విశ్శకర్మనిర్మితం. దేవశిల్పి విశ్వకర్మ - తన కూతురు సంజ్ఞ ఆమె భర్త అయిన సూర్యుడి తేజస్సుకు తాళలేక పోవటంచేత 
సూర్యుణ్ణి సానపట్టాడట; అప్పుడు రాలిన చూర్ణంతో చక్రాయుధాన్ని రూపొందించాడట! 


కృష్ణుండు ధర్మజునికి జరాసంధుని సామర్థ్యము నెజింగించుట (సం. 2-13-1) 
క. కురువృషభ! సర్వగుణముల । సురుచిర తేజమున రాజసూయాఖ్య మహా 
ధ్వరమునకు నీవ యర్హ్వుడ । వరిసూదనశౌర్యు లయిన యనుజులబలిమిన్‌. 109 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 53 
ప్రతిపదార్థం: కురు, వృషభ!= కురు వంశ శ్రేష్టా!; సర్వ, గుణములన్‌= అన్ని సుగుణాలచేత; సురుచిర, తేజమునన్‌= గొప్పగా 
(ప్రకాశించే పరా(క్రమంచేత; అరి, సూదన, శౌర్యులు+అయి= శత్రువులను సంహరించగల శౌర్యం కలవాళ్ళయిన; అనుజుల 
బలిమిన్‌= తమ్ముల యొక్క బలంచేత; రాజసూయ+ఆఖ్య, మహా+అధ్వరమునకున్‌= రాజసూయం అనే పేరున్న మహాయాగం 
చేయటానికి; నీవు+అ= నీవే; అర్హుండవు= తగినవాడివి. 


తాత్పర్యం: ఓ కురువంశ్రేష్టా! యుధిష్టిరా! అన్ని సుగుణాలచేత, గొప్పగా ప్రకాశించే పరాక్రమంతో, శత్రుసంహారం 
చెయ్యగల శౌర్యవంతులైన తమ్ముళ్ళతో రాజసూయమహాయాగం చెయ్యటానికి నీవే సమర్హుడివి. 


వ. తొల్లి జమదగ్నిసుతుం డయిన రామునిచేత ధాత్రి యపగతక్షత్రం బయిన నంతనుండి యైలవంశంబును 
నిక్ష్వాకువంశంబును దక్కం దక్కిన క్షత్రియవంశంబు లెల్లం గృత్రిమంబులు గాని విమల మకుటార్దంబులుగా; 
వీ రెండు వంశంబులవలన నేకోత్తరశతవంశంబు లయ్యె; మణి యయాతి భోజ వంశంబులవలనం జతుర్దశ 
వంశంబు లయె; నిటి సకలక్షతంబునెల్ల జయించి జరాసంధుం డున్నవాండు; వాని సామర్యంబు చెప 

భ్‌ జ ర్య ad a థు ఎ 
నశక్యంబు. 110 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; జమదగ్ని; సుతుండు+అయిన= జమదగ్ని యొక్క కుమారుడయిన; రామునిచేతన్‌= 
పరశురామునిచేత; ధాత్రి= భూమి; అపగతక్షత్రంబు+అయినన్‌= తొలగింపబడిన క్షత్రియులుకలదికాగా; అంతన్‌+ఉండి= 
అప్పటినుండి; ఐల, వంశంబును; ఇక్ష్వాకు వంశంబును; తక్కన్‌= తప్ప; తక్కిన; క్షత్రియ, వంశంబులు+ఎల్లన్‌= రాజవంశాలన్నీ; 
కృత్రిమంబులు, కాని= కేవలం కల్పించబడినవే కాని; విమల, మకుట+అర్హంబులు= స్వచ్చమైన రాజకిరీటాన్ని ధరించటానికి 
తగినవి; కావు; ఈ, రెండు, వంశంబుల వలనన్‌= ఈ ఐల, ఇక్ష్వాకు వంశాలు రెండింటివల్ల; ఏక+ఉత్తర, శత, వంశంబులు+ 
అయ్యెన్‌= నూటొక్క రాజవంశాలు ఏర్పడ్డాయి; మటీ= ఇంకను; యయాతి, భోజ, వంశంబులవలనన్‌= యయాతియొక్క, 
భోజుడియొక్క వంశాలవలన; చతుః+దశ, వంశంబులు+అయ్యెన్‌= పధ్నాలుగువంశాలు ఏర్పడ్డాయి; ఇట్టి= ఇటువంటి; సకల 
క్షత్రంబున్‌+ఎల్లన్‌= సకలరాజసమూహాన్ని; జయించి; జరాసంధుండు+ఉన్నవాండు; వాని; సామర్థ్యంబు; చెప్పన్‌; అశక్యంబు= 
న్‌ be 
సాధ్యం కాదు. 


తాత్పర్యం: పూర్వం జమదగ్నికొడుకు పరశురాముడు నేలమీద క్షత్రియులు లేకుండ చేశాడు. ఐల ఇక్ష్వాకు రాజ 
వంశాలు మాత్రమే ఈ భూమిమీద మిగిలాయి. అప్పటినుండి ఆ రెండే సహజ రాజవంశాలు. తక్కిన రాజవంశాలన్నీ 
కల్పితాలే. రాజకిరీటాన్ని ధరించటానికి యోగ్యాలు కావు. క్రమంగా ఈ రెండువంశాలు నూటొక్క వంశాలుగా 
విస్తరిల్హాయి. అంతేకాక, యయాతి, భోజవంశాలవల్ల పదునాల్లువంశాలు ఏర్పడ్డాయి. జరాసంధుడు ఈ రాజుల 
నందరిని జయించాడు. అతనిసామర్థ్యం చెప్పశక్యం కాదు. 


నిశేషం: ఇల - వైవస్వతమనువు కూతురు. ఈశ్చరాను[గ్రహంచేత ఈమెకు పుంస్థం (ప్రాప్తించింది. సుద్యుమ్ను డయ్యాడు. 
ఉత్కళుడు, గయుడు, విమలుడు-ఇతని కుమారులు. ఇతడు వేటకై వెళ్ళి, కుమారవనంలో శివపార్వతుల సంగమం 
చూచాడు. పార్వతి శాపంతో మళ్ళీ (స్త్రీత్వాన్ని పొంది ఇలగా మారాడు. ఈ దశలో ఇలకు బుధునితో సమాగమం ఏర్పడింది. 
పురూరవుడు జన్మించాడు. మళ్ళీ ఈశ్వరానుగ్రహంచేత ఇల పురుషుడుగా మారింది. ఇలకు సంబంధించిన క్షత్రియవంశం 
ఐలం. ఇక్ష్యాకువు - వైవస్వత మనువు కుమారుడు. శ్రీరాముని వంశానికి మూలపురుషుడు. యయాతి - నహుషుని 
కుమారుడు. చం(ద్రవంశప్రభువు. దేవయానికి, శర్మిష్టకు భర్త. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అతిదర్పోద్దతుడు మహా । ద్దుతభూరిబలుండు చేదిభూపతి సేనా 
పతి యయి శిశుపాలు(డు సం । తతమును నాతనిన కొలుచు( దద్దయు భక్తిన్‌. 111 


ప్రతిపదార్థం: చేది భూపతి= చేది దేశంయొక్కరాజు; శిశుపాలుడు; అతి, దర్ప+ఉద్దతుండు= మిక్కిలి గర్వంచేత విజృంభించేవాడు; 
మహత్‌+అద్భుత, భూరి, బలుండు= మిక్కిలి ఆశ్చర్యకరమైన గొప్ప బలం కలవాడు; సేనాపతి, అయి; సంతతమును= 
ఎల్లప్పుడు; తద్దయున్‌, భక్తిన్‌= ఎంతో భక్తితో; అతనిన్‌+అ= ఆ జరాసంధుట్లే;? కొలుచున్‌= సేవిస్తాడు. 


తాత్సర్యం: చేదిభూపతి అయిన శిశుపాలుడు, అమితగర్వంతో విర్రవీగేవాడు. ఆశ్చర్యకరమైన అపారబలం కలవాడు. 
అతడు సేనాధిపతిగా ఆ జరాసంధుణ్ణి భక్తితో ఎప్పుడూ సేవిస్తూ ఉంటాడు. 


క. ఆయతభుజవీర్యులు మా | యాయోధులు హంసడిభకు లనువార లని 

రేయులు పరస్పర స్నే । హాయత్త సుచిత్తు లతని యాప్తు లధీశా! 112 
ప్రతిపదార్థం: అధీశా!= రాజా! హంస, డిభకులు+అనువారలు= హంసడిభకు లనే పేరు కలవారు; ఆయత భుజవీర్యులు= 
అధికమైన భుజబలంకలవాళ్ళు; మాయాయోధులు= మాయోపాయాలతో కూడిన యుద్దవీరులు; అనిర్జేయులు= జయింపసాధ్యం 
కాని వారు; పరస్పర, స్నేహ+ఆయత్త, సుచిత్తులు= ఒకరి పట్ల ఒకరు స్నేహానికి అధీనమైన చక్కని మనస్సు కలవాళ్ళు; 
అతని= ఆ జరాసంధుని యొక్క; ఆప్తులు= స్నేహితులు, హితులు. 


తాత్సర్యం: హంస డిభకులు మహాబలవంతులు, మాయోపాయాల్లో అరితేరిన యుద్దవీరులు, అజేయులు. పైగా 
ఒకరి కొకరు మంచిమి(త్రులు. ఇద్దరూ ఆ జరాసంధునికి ఆప్తులు. 


వ. అయ్యిద్దటును గౌశిక చిత్రసేను లను నామంబులతో మహాసేనాన్వితులై వానికి వామదక్షిణ భుజంబులుంబోలె 
సర్వసాధనసమర్భు లయి వర్తిల్లుదురు; మటియు వరుణు నంతియ బలవంతుండు పశ్చిమ దిజ్మహీపతి 
భగదత్తుం డనువాండు పాండురాజుసఖుం డగుటంజేసి నీకు మనంబున భక్తుం డయ్యును భయంబున 
జరాసంధునకు వాక్కర్మంబులం బనిసేయుచుండు(; జేదిపతులలోన( బురుషోత్తముండును నంగ వంగ 
పుండ్ర కిరాతపతులలోనం బౌండ్రకవాసుదేవుండు మదీయ నామంబులు దాల్చి జరాసంధుం గొలుతురు; 
ప్రార్దక్షిణ దిగ్టూముల రాజులు పురుజితుండును గరూశ కలభ నకుల సంకర్షణ సూపహిత మనోదత్త చక్ర 
సాల్వేయ యవనులును వానిన సేవింతు; రుదీచ్యులయిన యష్టాదశక్షత్రకులంబుల వారును 
నుత్తరపాంచాల శూరసేన పుష్కర పుళింద కళింగ కుంతి మత్స్యదేశంబుల రాజు ల్లైలను దద్దయంబున. 
దమ తమ దేశంబుల విడిచి యున్నవారలు మటియును. ns 


ప్రతివదార్భం: ఆ+ఇద్దణును= ఆ వాంనడిభోకు లిద్దరూ; కౌశిక, చిత్ర సేనులు+అను; నాముంబులతో; 
మహాసేనా+అన్వితులు+ఐ= గొప్పసైన్యంతో కూడుకున్నవాళ్ళయి; వానికిన్‌= జరాసంధుడికి; వామ, దక్షిణ, భుజంబులున్‌+పోలెన్‌= 
ఎడమ, కుడి భుజాల్జాగా; సర్వ, సాధన, సమర్గులు+అయి= అన్నింటిని సాధించగల సామర్థ్యం కలవాళ్ళయి, వర్తిల్చుదురు= 
(ప్రవర్తిస్తూ ఉంటారు; మజీయు; వరుణు, అంతియ= వరుణదేవునంతటి; బలవంతుండు= బలం కలవాడు; పశ్చిమ, 
దిక్‌+మహీపతి= పడమటి దిశకు రాజు; భగదత్తుండు+అనువాండు= భగదత్తుడనే పేరు కలవాడు; పాండురాజు, 
సఖుండు+అగుటన్‌+చేసి= పాండురాజుకు స్నేహితుడు కావటంవల్ల; నీకున్‌; మనంబునన్‌= మనస్సులో; భక్తుండు+అయ్యును= 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 55 
భక్తుడైనా; భయంబునన్‌= భయంచేత; జరాసంధునకున్‌; వాక్‌, కర్మంబులన్‌= మాటలతో, చేతలతో; పనిచేయుచున్‌+ఉండున్‌= 
పనిచేస్తూ ఉంటాడు; చేదిపతులలోనన్‌= చేది రాజుల్లో; పురుష+ఉత్తముండును; అంగ, వంగ, పుండ్ర, కిరాత, పతులలోనన్‌= 
అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజుల్లో; పౌం(డ్రకవాసుదేవుండున్‌; మదీయ, నామంబులు; దాల్చి= నాయొక్క పేర్లు పెట్టుకొని; 
జరాసంధున్‌; కొలుతురు(కొలుచుదురు)= సేవిస్తున్నారు; (ప్రాక్‌+ దక్షిణ, దిక్‌+భూముల, రాజులు= తూర్పు, దక్షిణ దిక్కుల్లో 
ఉన్న రాజులు; పురుజితుండును; కరూశ, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులును; 
వానిన్‌+అ= ఆ జరాసంధుళ్ణే; సేవింతురు= కొలుస్తారు; ఉదీచ్యులు+అయిన= ఉత్తర దిక్కులో ఉన్న; అష్టాదశ క్షత్ర 
కులంబులవారును= పద్దెనిమిది క్షత్రియ వంశాలవాళ్ళూ; ఉత్తరపాంచాల, శూరసేన, పుష్కర, పుళింద, కళింగ, కుంతి, 
మత్స్యదేశంబుల; రాజులు+ఎల్లను= రాజులంతా; తత్‌+ భయంబునన్‌= ఆ జరానంధునివల్ల కలిగిన భయంచేత; 
తమతమదేశంబులన్‌ విడిచి; ఉన్నవారలు; మజియును. 


తాత్సర్యం: కౌశిక చిత్రసేను లనే పేర్చుగల ఆ హంసడిభకు లిద్దరు పెద్దసైన్యంతో జరాసంధుడికి కుడి ఎడమభుజాల్లా 
ప్రవర్తిల్లుతున్నారు. అంతేకాదు, వరుణునిఅంతటి బలవంతుడైన పడమటిదేశ ప్రభువు భగదత్తుడు- మీ తండ్రి 
పాండురాజుకు స్నేహితుడే. నీపట్ట మనస్సులో భక్తి కలవాడే. అయినా జరాసంధునికి భయపడి మాటల్లో, చేతల్లో 
అతనినే అనుసరిస్తున్నాడు. చేదిరాజుల్లో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజుల్లో పౌండ్రక వాసుదేవుడు 
నాపేరు పెట్టుకొని జరాసంధుణ్ణి సేవిస్తున్నారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు- పురుజితుడు, కరూశ, కలభ, నకుల, 
సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు అతనినే కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున ఉండే 
పదునెనిమిది రాజవంశాలవారు, ఉత్తరపాంచాల, శూరసేన, పుష్కర, పుళింద, కళింగ, కుంతి, మత్స్యదేశంబుల రాజు 
లందరు జరాసంధుని భయంతో తమతమదేశాలు విడిచి వెళ్ళారు. 


ఉ. ఘోరరణంబులోన నధికుం గృతబంధు జనాపకారు నే 

దారుణ లీల గంసు నతిదర్పితు( జంపుటం జేసి, యమ్మహా 

క్రూరుడు కంసుభార్య దన కూతురు గావున, దానిసంతత 

ప్రేరణ నా కుపద్రవము౦ బెక్కు విధంబులC జేసి నీసునన్‌. 114 
ప్రతిపదార్థం: నేన్‌= నేను; ఘోర, రణంబులోనన్‌= భయంకరమైన యుద్దంలో; అధికున్‌= బలవంతుడైనవానిని; కృత, 
బంధుజన+అపకారున్‌= బంధుజనులకు అపకారాలు చేసినవానిని; అతి, దర్చితున్‌= మిక్కిలి గర్వించినవానిని; కంసున్‌= 
కంసుళణ్ణి; దారుణలీలన్‌= ఘోరమైన పద్దతిలో; చంపుటన్‌, చేసి= చంపటంచేత; కంసు, భార్య= కంసునియొక్క భార్య; తన, 
కూ(తురు, కావునన్‌; దాని= ఆ కంసుని భార్యయొక్క; సంతత= ఎడతెగని; (ప్రేరణన్‌= _ప్రేరేపణచేత; ఆ+మహాక్రూరు(డు= 
పరమ దుర్మార్గుడైన ఆ జరాసంధుడు; ఈసునన్‌= రోషంతో; నాకున్‌; ఉప(ద్రవమున్‌= కీడును; పెక్కు, విధంబులన్‌= అనేక 
విధాలుగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: బలవంతుడు, బంధుజనులకు అపకారం చేసినవాడు, గర్వంతో వి[ర్రవీగేవాడు అయిన కంసుణ్ణి నేను 
ఘోరంగా వధించాను. కంసునిభార్య తనకూతురు కావటంచేత ఆమె(ప్రేరణతో పరమదుర్శార్లు డైన ఆ జరాసంధుడు 
నామీద వైరంపూని అనేకవిధాల నాకు అపకారం చేశాడు. 


విశేషం: జరాసంధుడు శ్రీకృష్ణాదులకు ఉపద్రవం కలిగించటానికి గల అర్థహేతువును చెప్పుతూ వస్తుస్వభావస్సుట త్వాన్ని 
కలిగించినట్టు రచించిన ఈ పద్యంలో అర్థవ్యక్తి అనే శబ్దగుణం ఉన్నది. ఇది ప్రసాదగుణంలో అంతర్భవించేది. (సంపా.) 
(3) యి యలు 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. భూమీశ! హంసడిభకులు | నా మగధాధీశ్వరుండు నమ్మువ్వురు ను 
ద్దామ భుజవీర్య సంపద | తో మూండుజగములు నోపుదురు సాధింపన్‌. 115 


ప్రతిపదార్థం: భూమి+ఈశ!= భూపతీ! ఓధర్మరాజా!; హంసడిభకులున్‌; ఆ+మగధ+అధీశ్వరుండున్‌= ఆమగధరాజైన 
జరాసంధుడు; ఆ+మువ్వురున్‌= ఆ ముగ్గురూ; ఉద్దామ, భుజ, వీర్య, సంపదతోన్‌= అధికమైన భుజబలంయొక్క సంపదతో 
(పెంపుతో); మూడు, జగములన్‌= ముల్లోకాలను; సాధింపన్‌= జయించటానికి; ఓపుదురు= చాలుదురు. 


తాత్సర్యం: ధర్మరాజా! హంసడిభకులు, ఆ మగధరాజైన జరాసంధుడు - ముగ్గురూ తమ భుజ బల పరా(క్రమంతో 
ముల్లోకాలనైనా జయించగలరు. 


వ. ఆ జరాసంధుండును నాయుధనిహతులు గాని హంసడిభకులతో వచ్చి మధురపై విడిసిన నతి వీరులయిన 
యదు వృష్టిభో జాంధక వరు లష్టాదశ సహస్ర రథవ్రాతంబులతో నేమును సమకట్టి మహాయుద్ధంబు 
సేయుచు వాని నెట్లును జయింపరాకున్న నుపాయంబున హంసుండు సమరనిహతుం డయ్యె నని 
డిభకునకుం జెప్పంబంచిన నప్పలుకులు నిక్కువంబ కా వగచి. 116 


ప్రతిపదార్థం: ఆ, జరాసంధుండును; ఆయుధ, నిహతులు, కాని= ఆయుధంచేత చావులేని; హంస, డిభకులతో; వచ్చి; 
మధురపై= మధురానగరంపై; విడిసినన్‌= దండెత్తగా; అతి, వీరులు+అయిన= గొప్ప వీరులైన; యదు, వృష్టి భోజ+అంధక, 
వరులు= యదువృష్టిభోజాంధక శ్రేష్టులు; అష్టాదశసహ(స్ర, రథ, సమూహములతోన్‌= పదునెనిమిది వేల రథ సమూహాలతో; 
ఏమును= మేమును; సమకట్టి= పూనుకొని; మహాయుద్దంబు; చేయుచున్‌; వానిన్‌= ఆ జరాసంధుని; ఎట్టును= ఏవిధంగాకూడా; 
జయింపరాక+ఉన్నన్‌= గెలవలేకుండా ఉండగా; ఉపాయంబునన్‌= యుక్తిచేత; హంసుండు; సమరనిహతుండు+అయ్యెన్‌+ 
అని= యుద్దంలో చంపబడినవాడయ్యాడని-అంటే యుద్దంలో మరణించాడని; డిభకునకున్‌+చెప్పన్‌+పంచినన్‌= డిభకునికి 
చెప్పి పంపగా; ఆ+పలుకులు= ఆమాటలు; నిక్కువంబు+అ, కా= నిజమే అని; వగచి= దుఃఖించి(తలచి). 


తాత్సర్యం: ఆయుధాలవల్ల చావు లేని ఆ హంసడిభకులతో కలసి ఆ జరాసంధుడు మధురమీద దండెత్తాడు. 
ఆసమయంలో మేముకూడ మహావీరులైన యదువృష్టి భోజాంధక (శ్రేష్టులు పద్దెనిమిదివేలమంది రథికులతో అతణ్ణి 
ఎదిరించి ఎంత యుద్దం చేసినా విజయం లభించటం లేదు. అప్పు డొక ఉపాయం పన్నాము. హంసుడు యుద్దంలో 
మరణించా డని డిభకునికి చెప్పి పంపాము. ఆ మాటలు నమ్మి ఎంతో దుఃఖించి. 


చ.  'అనవరతంబు నిష్టుండగు హంసుండు లేని జగంబులోని జీ 

వన మది యేల నా] కనుచు వారినిమగ్న శరీరు. డై క్షణం 

బున డిభకుండు మృత్యుగతి( బొందె; ఘనంబుగ; దాని నక్కడన్‌ 

విని మృతుండయ్యె హంసు( డతివీరుండు తద్దత సౌహృదంబునన్‌. 117 
ప్రతిపదార్థం: అనవరతంబున్‌= ఎల్లప్పుడు; ఇష్టుండు+అగు= ప్రియమైనవా డయిన; హంసుండు; లేని; జగంబులోని= 


ప్రపంచంలోని; జీవనము= (బ్రదుకు; అది, నాకు, ఏల, అనుచు; వారి, నిమగ్న, శరీరుండు+ఐ= నీళ్ళలో పూర్తిగా మునిగిన 
శరీరం కలవాడై; క్షణంబునన్‌; డిభకుండు; మృత్యు, గతిన్‌+పొందెన్‌= మరణవిధాన్ని పొందాడు అంటే- మరణించాడు; 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 57 


ఘనంబుగ= గట్టిగా; దానిన్‌= ఆ మరణవార్తను; అక్కడన్‌= యుద్ధభూమిలో; విని; తత్‌, గత, సౌహృదంబునన్‌= అతని పట్ల 
ఉన్న స్నేహభావంచేత; అతివీరుండు, హంసుండు= మహావీరుడైన హంసుడు; మృతు(డు+అయ్యెన్‌= మరణించాడు. 


తాత్సర్యం: తనకు అత్యంతం ఇష్టుడైన హంసుడు లేని లోకం ఎందుకని డిభకుడు నీళ్ళలో మునిగి ప్రాణాలు 
వదిలాడు. అది విని హంసు డిక్కడ డిభకునిమీది స్నేహభావంతో ఊపిరి విడిచాడు. 


వ. అట్లు కౌశిక చిత్రసేనులు పరలోకగతులైన నసహాయుండై జరాసంధుండు మగిడి మగధపురంబునకుం 
జనియె; నేమును వానితోడి వైరంబు బలవంతంబైన, నమ్మధుర నుండ నొల్లక కుశస్టలంబునకు వచ్చి 
రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించికొని భవదాశ్రయంబున సుఖంబున్నవారము. 118 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; కౌశిక చిత్రసేనులు= హంసడిభకులు; పరలోక గతులు+ఐనన్‌= పరలోకానికి వెళ్ళినవాళ్ళు 
కాగా - అంటే మరణించగా; అసహాయుండు+ఐ= సాయంలేనివాడై; జరాసంధుండు; మగిడి= వెనుదిరిగి; మగధ పురంబునకున్‌; 
చనియెన్‌= వెళ్లాడు; ఏమును= మేము కూడా; వానితోడన్‌, వైరంబు; బలవంతంబు+ఐనన్‌= (బలం కలది) ఎక్కువకాగా; 
ఆ, మధురన్‌= ఆ మధురా నగరంలో; ఉండన్‌+ఒల్లక= ఉండటానికి ఇష్టపడక; కుశస్థలంబునకున్‌; వచ్చి; రైవతక పర్వతంబున; 
ఫునంబుగాన్‌= గట్టిగా; దుర్గంబు= కోటను; నిర్మించికొని= కట్టుకొని; భవత్‌ +ఆ[శయంబునన్‌ = నీ అండలో; 
సుఖంబు+ఉన్నవారము= సుఖంతో ఉన్నాము. 


తాత్పర్యం: ఆ విధంగా హంస డిభకులు హతులుకాగా జరాసంధుడు నిస్సహాయుడై-తన రాజధాని మగధకు 
మరలి వెళ్ళాడు. మేముకూడ అతనితో వైరం అధికం కాగా, ఆమధురానగరాన్ని వదలి కుశస్టలంలో రైవతకాద్రిమీద 
గట్టికోట కట్టుకొని, నీ అండలో సుఖంగా ఉన్నాము. 


విశేషం: శక్తిమంతులైన బంధువు లుంటే శత్రుబాధ ఉండదు. భీమార్జునుల బలపరా(క్రమాలు (ప్రసిద్ధాలు; శత్రుభయంకరాలు. 
శ్రీకృష్ణునికి పాండవులతో బాంధవ్యమే కాక ప్రగాఢమైత్రికూడ ఉంది. బలవంతులైన పాండవుల (ప్రాపు ఉన్న శ్రీకృష్ణునిమీదికి 
దండెత్తటానికి జరాసంధుడు సాహసించలేడు. అందుకే నీ అండతో మేము సుఖంగా ఉన్నా మని ధర్మరాజుతో శ్రీకృష్ణు 
డన్నాడు. పైగా ఈమాట జరాసంధునిమీద పాండవుల్ని ఉసిగొల్పటానికై కూడ ఉపయోగపడుతుంది. మూలంలో - 'సామర్థ్యవంతః 
సంబంధా దృవన్తం సముపాత్రితాః - అని కూడా ఉంది. వానితోడన్‌, వైరంబు-సమాసంలో చేత, తోడ, వలనలకు ఇత్వం 
అవుతుంది కనుక - వానితోడి వైరంబు. సుఖంబు+ఉన్నవారము - (ప్రథమావిభక్తి తృతీయార్థంలో వాడబడింది - సుఖంతో 
ఉన్నవారము. 


చ. ఖలు(డు బృహద్రథాత్మజుండు గర్వితు(డై మహిలోని రాజులం 

బెలుకుజం బట్టి తెచ్చి చెబి(బెట్టి గిరివ్రజమ న్పురంబులో. 

జొలయక నిత్య మొక్కొకని సూనరివోలె వధించి నేమమున్‌ 

బలిమియు నేర్పడం గడంగి బైరవపూజ యొనర్హు నుగ్రుండై. 119 
ప్రతిపదార్థం: బృహద్రథ+ఆత్మజుండు= బృహద్రథుని కుమారుడైన జరాసంధుడు; ఖలుండు= దుర్మార్గుడు; గర్వితుండు+ 
ఐ= గర్వించిన వాడై; మహిలోని రాజులన్‌= భూమిలోని రాజులందరిని; పెలుకుజన్‌+పట్టి= భయపడేటట్టుగా బంధించి; తెచ్చి; 
గిరి. వ్రజము+అన్‌+పురంబులోన్‌= గిరివ్రజమనే పేరుగల నగరంలో; చెజన్‌+పెట్టి= చెరసాలలో బంధించి; చొాలయక= వెనుకాడక; 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిత్యము+ఒక్కొకనిన్‌= (ప్రతిదినం ఒక్కొకరిని; సూనరి, పోలెన్‌= కసాయివానిలా; వధించి= చంపి; నేమమున్‌= నియమాన్ని; 
బలిమియున్‌= బలాన్ని; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటట్టు; కడంగి= పూని; ఉ(గ్రుడు+ఐ= భయంకరుడై; భైరవపూజ= భైరవరూపుడైన 
రుద్రుని పూజ; ఒనర్చున్‌= చేస్తున్నాడు. 


తాత్పర్యం: దుర్మార్గుడు, గర్వితుడు అయిన జరాసంధుడు లోకంలోని రాజులనందరినిపట్టి బంధించి, రోజుకు 
ఒక్కడి వంతున తన నియమం, బలం 'ప్రకటమయ్యేటట్టు కసాయివానిలా వాళ్ళను వధించి, భయంకరంగా 
భైరవపూజ చేస్తున్నాడు. 


క. ధరణీశ! వాని జంపుడు | నురుతర సామ్రాజ్య విభవ మున్నత్రితో సు 
స్టైరమగు నీకును; మటి భా । సురముగ సమకూరు రాజసూయము సేయన్‌. 120 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ= భూపతి అయిన ఓధర్మరాజా!; వానిన్‌= ఆ జరాసంధుడిని; చంపుడున్‌= చంపిన అనంతరం; 
నీకును; ఉరుతర, సామ్రాజ్య, విభవము= అధికమైన సామ్రాజ్యవైభవం; ఉన్నతితోన్‌= గొప్పగా; సుస్థిరము+అగున్‌= గట్టిగా 
స్థిరపడుతుంది; మజి= అంతేకాక; భాసురముగన్‌= (ప్రకాశమానంగా; రాజసూయము, చేయన్‌= రాజసూయయాగం చేయటానికి; 
సమకూరున్‌= సాధ్యమవుతుంది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆ జరాసంధుణ్ణి సంహరిస్తే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది. అంతేకాక 
జగత్‌ ప్రసిద్దంగా రాజసూయం చేయటం కూడ సాధ్యమౌతుంది. 


సీ. రక్షణంబున భగీరథు(డు, జయంబున | నయ్యోవనాశ్వుండు, నత్యుదగ్ర 
బాహుబలంబున భరతుండు, తపమున( । గార్తవీర్యుండును, గరముబుద్ది 
నమ్మరుత్తుండును, నఖిల సామ్రాజ్యంబు( । బడసిరి తొల్లి భూపాల! యిప్పు 
డిన్ని గుణంబులు నెన్నంగం గలవు నీ; । కిది యేమి దుర్లభ, మిద్దురాత్ముం 


ఆ. డెంత బలియు(డయ్యు, నెంత గర్వితుడయ్యుం । దన కఠోర దుష్ప్రతాపమునను 
విగతవిభవు( డగు; వివేకవిహీనుల । కైన లక్ష్మి సుచిర మగునె యెందు? 121 


ప్రతిపదార్థం: భూపాల!= భూమిని ఏలే ఓ ధర్మరాజా!; తొల్లి= పూర్వం; రక్షణంబునన్‌= ప్రజల్ని రక్షించటంచేత; భగీరథుండు; 
జయంబునన్‌= విజయంచేత; యౌవనాశ్వుండున్‌; అతి+ఉద(గ్ర; బాహు, బలంబునన్‌= మిక్కిలి భయంకరమైన భుజబలంచేత; 
భరతుండు; తపమునన్‌= తపోబలంచేత; కార్తవీర్యుండును; కరము= మిక్కిలి; బుద్దిన్‌= బుద్దిబలంచేత; ఆ+మరుత్తుండును; 
అఖిల సామ్రాజ్యంబున్‌= సమస్త సామ్రాజ్యాన్ని; పడసిరి= పొందారు; ఇప్పుడు; ఇన్ని, గుణంబులున్‌= వాళ్ళందరిలోఉన్న ఈ 
సుగుణాలన్నీ; ఎన్నంగన్‌= లెక్కిస్తే; నీకున్‌; కలవు; ఇది= ఈరాజసూయయాగం చెయ్యటం; ఏమి, దుర్లభము= ఏమి కష్టం?; 
ఈ దురాత్ముండు= ఈదుర్మార్లుడైన జరాసంధుడు; ఎంత, బలియుండు+అయ్యున్‌= ఎంత బలం కలవాడైనప్పుటికి; ఎంత, 
గర్వితుండు+అయ్యున్‌= ఎంతగర్వం కలవాడైనప్పటికి; తన= తనయొక్క; కఠోర= తీవ్రమైన; ద్యృుష్పతాపమునను= 
చెడుపరాక్రమంచేత; విగత, విభవుండు+అగున్‌= కోల్పోయిన వైభవం కలవా డౌతాడు; ఎందున్‌= ఎక్కడైనా; వివేక, విహీనులకున్‌+ 
ఐన, లక్ష్మి= వివేకం లేని వాళ్ళకు లభించిన సంపద; సుచిరము+అగును+ఎ= ఎంతో ఎక్కువకాలం ఉంటుందా? - ఉండదు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 59 


తాత్సర్యం: ధర్మరాజా! పూర్వం భగీరథుడు ప్రజారక్షణచేత, యౌవనాశ్వుడు విజయసాధనచేత, భరతుడు భయంకర 
భుజబలంచేత, కార్తవీర్యుడు తపోబలంచేత, మరుత్తుడు బుద్దిబలంచేత సమస్త సామ్రాజ్యాన్ని పొందారు. ఇప్పు 
డీ సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువలన రాజసూయం చేయటం ఏం కష్టం? జరాసంధుడు ఎంత బలవంతుడైనా, 
గర్వితుడైనా అతని పరాక్రమం చెడుమార్గంలో (ప్రవర్తిల్లటంచేత అతని వైభవం పతనం కాక తప్పదు. 
వివేకశూన్యులసంపద స్థిరంగా ఉండదు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు గలిగించుట (సం. 2-14-7) 


వ. అనిన విని భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 122 
తాత్సర్యం: అని కృష్ణుడు అనగా విని భీముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


క. ఆరంభరహితు. బొందునె | యారయ సంపదలు? హీను. డయ్యును బురుషుం 
డారంభశీలు( డయి యకృ । తారంభుల నోర్లు నెంత యధికుల నయినన్‌. 123 


ప్రతిపదార్థం: ఆరయ= విచారిస్తే; ఆరంభరహితున్‌= ప్రయత్నమే చేయనివానిని; సంపదలు; పొందును+ఎ; పురుషుండు; 
హీను(డు+అయ్యును= బలహీనుడైనా; ఆరంభ, శీలుడు+అయి= ప్రయత్నం చేసే స్వభావం కలవాడై; అకృత+ఆరంభులన్‌= 
చేయబడని ప్రారంభం కలవారిని, అంటే- ప్రయత్నమే చెయ్యనివాళ్ళను; ఎంత, అధికులన్‌+అయినన్‌= ఎంత బలవంతులనైనా; 
ఓర్చున్‌= జయిస్తాడు. 


తాత్సర్యం: లోకంలో ప్రయత్నమే చేయనివాడికి సంపదలు సమకూరవు. బలహీనుడైనా సరే పురుషుడు తాను 
ప్రయత్నం చేసే స్వభావం కలవాడైతే, ప్రయత్నమే చెయ్యని ఎంత బలవంతులనైనా జయించగలడు. 


క. కడు నధికుతోడ( దొడరిన€ । బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే 
ర్పడు.గాక, హీను నొడుచుట । కడిందియె? పౌరుషము దానం గలుగునె చెపుమా! 124 


ప్రతిపదార్థం: కడున్‌+అధికుతోడన్‌= మిక్కిలి బలవంతునితో; తొడరినన్‌= ఎదుర్కొంటే; పొడిచినన్‌= పోట్లాడితే; ఒడిచినన్‌= 
ఓడిస్తే; పురుషు= పురుషుడియొక్క; పురుషగుణంబు= పౌరుషం; ఏర్పడున్‌, కాక= (ప్రకాశిస్తుంది కాని; హీనున్‌= బలహీనుని; 
ఒడుచుట= ఓడించటం; కడి(ది+ఎ= గొప్పయా? కాదు; దానన్‌= దానివలన; పౌరుషము; కలుగునె; చెపుమా? 


తాత్సర్యం: లోకంలో బలవంతునితో వైరం పూనినా, యుద్దం చేసినా, అతణ్మి ఓడించినా పురుషుని పౌరుషం 
ప్రకాశిస్తుంది. అంతేకాని బలహీనుణ్ణి ఓడించటం ఒక విశేషమా? అది పరాక్రమమా? 


నిశేషం: శ్రీకృష్ణుడు జరాసంధుని బలపరా(క్రమాల్ని ప్రశంసించింది ధర్మరాజుకొరకే అయినా, ఆ (ప్రశంస (ప్రక్కనే ఉన్న 
భీమసేనునిలో కయ్యపువేడిని గొప్పగా పుట్టించింది. ఆ జగన్నాటక సూత్రధారిమాటలు, చేతలు బహుళార్ణసాధకాలు కదా! 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ఈహరి కరుణయు నర్గ్లును । సాహాయ్యము( గలుగ నీ ప్రసాదమున జగ 

ద్లోహు జరాసంధు మహా । సాహసు వధియింతు నుగ్ర సంగ్రామమునన్‌. 125 
ప్రతిపదార్థం: ఈ, హరి, కరుణయున్‌= ఈకృష్ణునియొక్కదయ; అర్జును, సాహాయ్యమున్‌= అర్జునునియొక్క తోడ్పాటు; 
కలుగన్‌= కలిగితే; నీ ప్రసాదమునన్‌= నీ అనుగ్రహంచేత; జగత్‌+(ద్రోహు, జరాసంధు= లోక ద్రోహి అయిన జరాసంధుబ్దో; 
మహాసాహసున్‌= మిక్కిలి సాహసం కలవాణ్ణి; ఉగ్ర, సంగ్రామమునన్‌= భయంకరమైన యుద్దంలో; వధియింతున్‌= చంపుతాను. 


తాత్సర్యం: శ్రీకృష్ణుని దయ, అర్జునుని సాహాయ్యం నాకు ఉంటే, నీ అనుగ్రహంతో లోకద్రోహి, మహాసాహసుడు 
అయిన జరాసంధుణ్ణి భీకరసం[గ్రామంలో సంహరిస్తాను. 


తే. అనఘ! యేము మువ్వురము మూండగ్నులట్లు । నీ మహాయజ్ఞ కార్యంబు నిర్వహింతు 

మా జరాసంధ పశువున నఖిల శాత్ర । వాహుతుల జేసి తృప్తుల మగుచు బలిమి. 126 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ధర్మరాజా!; ఏము, మువ్వురము= మేము ముగ్గురం; మూండు+అగ్నుల+అట్టు= 
ఆహవనీయ; దక్షిణ, గార్హపత్యా లనే మూడు అగ్నుల్లాా జరాసంధ, పశువునన్‌= జరాసంధు డనే బలిపశువుతో; అఖిల, 
శాత్రవ+ఆహుతులన్‌+చేసి= సమస్త శత్రువు లనే హోమద్రవ్యాలతో - ఆహుతులతో; తృప్త్పులము+అగుచున్‌= తృప్తిచెందిన 
వాళ్ళమై; బలిమిన్‌= బలంతో; నీ, మహా, యజ్ఞ కార్యంబు, నిర్వహింతుము= నీ రాజసూయ మహాయజ్ఞ కార్యాన్ని 

dad వ Sy 

నిర్వహిస్తాము. 


తాత్సర్యం: మేము మువ్వురం ఆహవనీయ, దక్షిణ, గార్హపత్యాలనే మూడు అగ్నుల్లా జరాసంధు డనే బలిపశువుతో, 
సర్వశత్రువులనే ఆహుతులతో నీరాజసూయమహాయజ్ఞకార్యాన్ని నిర్వహిస్తాము. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. ఆహవనీయ, దక్షిణ, గార్హపత్యాలు (త్రేతాగ్నులు. ఇవి (క్రమంగా వేదికి పూర్వ, దక్షిణ, 
పశ్చిమదిశలలో ఉంటాయి. ఇవిగాక సభ్యం, అపసభ్యం అనేవి ఈశాన్యదిశలో ఉంటాయి. పై పద్యానికి 3,4 పాదాలకు 


రూ 


సంబంధించి 'శస్తాస్త్రతీవ్రహతిని జేసియుందృప్తుల మగుచు బలిమి - దివ్యాస్త్రశస్తహతునింగా. జేసి” వంటి పాఠాంతరా 
లున్నాయి. జరాసంధుడు శన్తాస్తాలచేత వధించ సాధ్యంకానివాడు. అందుచేత ఈ పాఠాంతరాలు ఉచితాలు కావనిపిస్తుంది. 


వ. అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె. 127 
ప్రతిపదార్థం: అనినన్‌; భీమసేను= భీమసేనుడియొక్క; విక్రమ, వచనంబులకున్‌= పరాక్రమంతో కూడిన మాటలకు; 
అనుగుణంబుగాన్‌= తగినట్టుగా; అర్జునుండు+ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని భీమసేనుడు అనగా, అతని పరా(క్రమవాక్యాలకు తగ్గట్టు అర్జునుడు కూడ ఈ విధంగా అన్నాడు. 


ఉ. భూభుజులన్‌ జయింపుము, విభూతి నొనర్పుము రాజసూయమున్‌, 
నాభుజ వీర్య విక్రమ గుణంబులకుం దగుచున్న యీ ధను 
ర్లాభము, దివ్య బాణరథలాభము, శోభితమైన యీ సభా 
లాభము నొండుపాట సఫలత్వము( బొందునె కౌరవేశ్వరా! 128 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 61 


ప్రతిపదార్థం: కౌరవ+ఈశ్వరా!= కురువంశ (ప్రభుడవైన ఓ ధర్మరాజా! భూ, భుజులన్‌= రాజులను; జయింపుము; 
రాజసూయమున్‌; విభూతిన్‌+ఒనర్పుము= ఐశ్వర్యంతోచేయుము; నా, భుజ, వీర్య, విక్రమ, గుణంబులకున్‌= నాయొక్క భుజ 
బల పరా[క్రమగుణాలకు; తగుచున్‌+ఉన్న= తగినట్టుగా ఉన్న; ఈ, ధనుః+లాభము= ఈగాండీవ మనే మహాధనుస్సు 
లభించటం; దివ్య, బాణ, రథ, లాభము= దేవతాసంబంధాలైన బాణాలు, రథం లభించటం; శోభితము+ఐన= (ప్రకాళించేదైన; 
ఈ, సభా, లాభమున్‌= ఈ మయ సభ లభించటం; ఒండుపాట= వేరొకవిధంగా; సఫలత్వమున్‌+పొందునె= సార్థకతను 
పొందుతాయా! 


తాత్సర్యం: ఓ కౌరవేశ్ళరా! ధర్మరాజా! రాజులందరిని జయించు. అపారమైన ఐశ్చర్యంతో రాజసూయం నిర్వహించు. 
అలా కాకుంటే నా భుజబలపరా(క్రమ గుణాలకు తగినట్టు ఈ గాండీవం, ఈ దివ్యబాణాలు, ఈ దివ్యరథం, 
శోభాయమానమైన ఈ మయసభ పొందినందుకు ఫల మేముంది? 


విశేషం: గాండీవ దివ్యబాణరథాలు పార్టుని భుజబల పరా(క్రమాలకు ఫలాలుగా లభించిన దివ్యఫలాలైతే, శోభాయమానమైన 
మయసభ ఆయన శరణాగత రక్షణ గుణానికి ఫలంగా లభించిన మహాద్భుతఫలం. (ఇందులోని వీరరసదీప్తి ఉజ్జలమై కాంతి 
అనే గుణాన్నీ, తద్దారా (ప్రసాదాన్నీ రూపుకట్టిస్తున్నది. - సంపా.) 
క. కలరూప గుణ ద్రవ్యం । బులు విక్రమవంతునందు భూవిదితములై 

నిలుచు నవిక్రమునకు నవి । గలిగియు లేని క్రియ నప్రకాశంబు లగున్‌. 129 
ప్రతిపదార్థం: విక్రమవంతునందున్‌= పరాక్రమం కలవానివిషయంలో; కల, రూప, గుణ (ద్రవ్యంబులు= ఉన్నరూపం, గుణం, 
సంపద; భూవిదితములు+ఐ= ప్రపంచప్రసిద్దాలై; నిలుచున్‌= రాణిస్తాయి; అవి[క్రమునకున్‌= పరా(క్రమం లేనివాడికి; అవి= ఆ 
రూపగుణసంపదలు; కలిగియున్‌= ఉండికూడ; లేని, (క్రియన్‌= లేనివిధంగా; అ(ప్రకాశంబులు+అగున్‌= వెలుగు లేనివై 


పోతాయి. 


తాత్సర్యం: పరాక్రమవంతుని రూపగుణ సంపదలు (ప్రపంచ ప్రసిద్దాలై రాణిస్తాయి. పరాక్రమహీనునికి అవి ఉన్నా 
Pp కం 


లేనట్లే కాంతివిహీనా లౌతాయి. 


విశేషం: భండార్కర్‌ ప్రతిలో (మూలంలో) “ద్రవ్యభూతాః గుణాః సర్వే తిష్టంతి హి పరా(క్రమే' అని మాత్రమే ఉన్నా 'కుల 
రూపగుణ...” అని పెక్కు ప్రతులలో ఉన్న పాఠమే మేల్తర మనిపిస్తుంది. ఎందుకంటే గుణద్రవ్యాలే కాక కులరూపాలు కూడ 
పరా(క్రమవంతుడిపట్ల గొప్పగా రాణిస్తాయి కదా. 


వ. 'మటియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగా. బరాక్రమంబున జరాసంధు వధియించి నిఖిల క్షత్రియ 


నిగ్రహ మోక్షణంబు సేయునంతకంటె మిక్కిలి యశోధర్మంబు లొండెవ్వి?' యనిన భీమార్లునుల పలుకులకు 
సంతసిల్లి నారాయణుం డి ట్లనియె. 130 


ప్రతిపదార్థం: మజియు, రాజసూయ, మహా+అధ్వరంబు= రాజసూయమహాయాగం; కారణంబుగాన్‌; పరా(క్రమంబునన్‌= 
శౌర్యంతో; జరాసంధున్‌, వధియించి; నిఖిల, క్షత్రియ, నిగ్రహ, మోక్షణంబు= అందరు రాజులకు చెరనుండి విముక్తి; చేయు, 
అంతకంటె= కలుగచెయ్యటంకంటె; మిక్కిలి= ఎక్కువైన; యశః, ధర్మంబులు= కీర్తి ధర్మము; ఒండు+ఎవ్వి= వేరే ఏమున్నాయి; 
అనిన; భీమ+అర్జునుల; పలుకులకున్‌= మాటలకు; సంతసిల్లి= సంతోషించి; నారాయణుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియన్‌. 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజసూయ మహాయాగ కారణంగా జరాసంధుణ్ణి వధించి, అతనిచేత బంధితులైన రాజులనందరిని 
చెరనుండి విడిపించటంకంటె ఎక్కువ కీర్తి ధర్మం, ఇంకేమున్నాయి?' అని పలికిన భీమార్జునుల పలుకులకు 
శ్రీకృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు. 


క వెలయ విధిదృష్ట నయమున | వలయు. బరాక్రమము సేయ వసుధేశ్వర య 
గ్గల మగు బుద్దియు6 గడకయు('। గల పురుషుల కిదియె చూవె కర్తవ్య మిలన్‌. 131 


ప్రతిపదార్థం: వసుధా+ఈశ్వర!= ఓభూనాథ! ధర్మరాజా! వెలయన్‌= |ప్రకాశించేటట్లుగా; విధి, దృష్ట నయమునన్‌= శాస్త్రదృష్టితో కూడిన 
నీతితో; పరాక్రమము, చేయ, వలయున్‌= పరాక్రమం చూపాలి; అగ్గలము+అగు= అధికమైన; బుద్దియున్‌; కడ(కయున్‌= 
ప్రయత్నంకూడా; కల; పురుషులకు; ఇలన్‌= భూమిమీద; కర్తవ్యము= చేయతగినది; ఇది+ఎ, చూవె= ఇదే సుమా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! శాస్తోక్తమైన ధర్మపద్దతిలో పరాక్రమాన్ని (ప్రదర్శించాలి. బుద్దిబలం, ప్రయత్నం గల 
పురుషులకు భువిలో ఇదే సుమా కర్తవ్యం. 
వ 


: “కావున మేము మువ్వురము. గ్రమంబునం బరాక్రమించి జరాసంధుడాసి నదీప్రవాహంబులు వృక్షోన్మూలనంబు 
సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుం జేసిద; మద్దురాత్ముండు భూతంబులయం దంతరాత్మయుం 
బోలె. దన యంతరం బెటుంగక యేకాంతశీలు(డై సుఖం బనుభవించుటం జేసి వాని యంతికంబున 
కరుగుట యశ్రమంి బనిన నారాయణునకు ధర్మరా జిట్లనియె. 132 


ప్రతిపదార్థం: కావున; మేము; మువ్వురమున్‌; (క్రమంబునన్‌= వరుసగా; పరా(క్రమించి; జరాసంధు, డాసి= జరాసంధుణ్ణి 
సమీపించి; నదీ ప్రవాహంబులు; వృక్ష ఉత్‌+మూలనంబు, చేయు, అట్టు= చెట్లను వేళ్ళతో కూడ పెకలించి వేసేటట్టు; 
క్రమంబునన్‌; వాని= ఆ జరాసంధుణ్ణి; నిర్మూలితున్‌+చేసెదము= చంపివేయబడినవాడినిగా చేస్తాము - అంటే చంపివేస్తాము; 
ఆ+దురాత్ముండు= ఆ దుర్మార్గుడు; భూతంబుల, అందున్‌= (ప్రాణుల్లో; అంతర్‌+ఆత్మయున్‌+పోలెన్‌= అంతరాత్మవలె; 
తన, అంతరంబు= తనమేర (తనకాలపరిమితి); ఎబుంగక= తెలియక; ఏకాంత, శీలు(డు+ఐ= ఒంటరిగా ఉండే స్వభావం 
కలవాడై; సుఖంబు+అనుభవించుటన్‌+చేసి= సుఖాన్ని అనుభవిస్తూ ఉండటంవల్ల; వాని= ఆ జరాసంధుని; అంతికంబునకున్‌= 
సమీపానికి; అరుగుట= వెళ్ళటం; అ(శ్రమంబు= కష్టం కాదు; అనిన; నారాయణునకున్‌= శ్రీకృష్ణునికి; ధర్మరాజు+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ‘భీమార్జునులు, నేను- మువ్వురం విజృంభించి జరాసంధుణ్ణి ఎదుర్కొని నదీ(ప్రవాహాలు చెట్లను వ్రేళ్ళతో 

కూడ పెకలించివేసేటట్లు పట్టుబట్టి అతణ్ణి నిర్మూలిస్తాం. ప్రాణుల్లోని అంతరాత్మలా తన ఉనికి, తన కాలపరిమితి 
౧ అ అ (ac) అటి ౧ 

తెలియకుండా ఏకాంతంగా ఉండే స్వభావం కలవాడై, సుఖాలు అనుభవిస్తూ ఉండటంచేత అతని సమీపానికి 

వెళ్ళటం కష్టం కా” దని శ్రీకృష్ణు డనగా ధర్మరాజు ఇలా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. ఇచట అర్థం సందిగ్ధంగా ఉంది. 


“తే వయం యత్న మాసాద్య శత్రుదేశసమీపగాః కథ మంతం న గచ్చేమ వృక్షస్యేవ నదీరయాః. 
పరరంధ్రే పరాక్రాంతః స్వరంధ్రావరణే స్థితః, వ్యూఢానీకస్తు బలవాన్‌ నోపేయా దృలవత్తరమ్‌. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 63 


అనవద్యా హ్యసంబాధాః దృష్ట్వా శత్రుం సమీపతః శత్రుదేశ ముపాక్రమ్య తం కామం ప్రాప్నయామహే. 

ఏకోహ్యేవ (శ్రియం నిత్యం బిభర్తి భరతర్షభ, అంతరాత్మేవ భూతానాం తత్‌క్షయే వై బలక్షయః” -అని మూలం. 
'ఎబుంగకుండి అని ఉంటే తా నుండే చోటు ఎవ్వరూ ఎణుగకుండి - అని అర్థం చెప్పవచ్చు. 'అద్దురాత్ముండు తన 
యంతరం బెబుంగక భూతంబులం దంతరాత్మయుంబోలె' - అని ఉంటే అన్వయం సులభంగా ఉండేది. 


ప్రాణుల్లో ఉండే అంతరాత్మ ఎవ్వరికీ అగుపించకుండ ఏకాంతంగానే ఉంటుంది. అంతేకాదు- తన కొక కాలపరిమితి 
ఉంటుం దన్న సంగతికూడ అది తెలుసుకోదు. అలా ఉంటాననే అనుకుంటూ ఉంటుంది. కాలం తీరగానే వెళ్ళిపోతుంది. 
అలాగే అసాధారణజన్మతో అపారబలసంపన్నుడు, అతిగర్వితుడు అయిన జరాసంధుడు తనకాలపరిమితినిగూర్చి తాను 
ఆలోచించుకోకుండా ఉండటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఎంతో రహస్యస్థానంలో, ఉంటూ ఏకాంతజీవితం గడపటానికి 
అలవాటు పడ్డాడు కనుక, తన ఉనికిని ఎవ్వరూ కనిపెట్టలేరన్న ధీమాకూడా అతనికి ఉండవచ్చు. రహస్యస్టానానికి మార్గం 
తెలియాలే కాని- తెలిస్తే ఆ స్థానాన్ని చేరుకోవటం పెద్ద కష్టంకాదు. అక్కడ ఏకాంతంగా ఉన్న వ్యక్తిని అంతమొందించటం 
కూడ అంతకష్టంకాదు. అంతరాత్మ ఎక్కడ ఉన్నా పరమాత్మ (ప్రవేశించటానికి (శ్రమ ఏముంటుంది? అందుకే శ్రీకృష్ణుడు 
లౌకికంగానేకాక తాత్టికంగాకూడా జరాసంధుణ్ణి చేరటం కష్టం కా దని అంటున్నాడేమో. 


క. దనుజాహిత! నీ కాహవ । మున నెదిరి మహోగ్ర దహనమున( బడియును గా 

లని మిడుత వోలె నతికో | పనుండు జరాసంధు. డెట్లు బ్రదుకంగ నేర్లున్‌? 133 
ప్రతిపదార్థం: దనుజ+అహిత= రాక్షసులకు శత్రువైనవాడా, శ్రీకృష్ణా! నీకున్‌; ఆహవమునన్‌= యుద్దంలో; ఎదిరి= ఎదిరించి; 
అతికోపనుండు= అధికకోపం కలవాడైన; జరాసంధుడు; మహా+ఉ(గ్ర, దహనమునన్‌= మిక్కిలి భయంకరమైన నిప్పులో; 


పడియును; కాలని; మిడుత, పోలెన్‌= మిడుత పురుగువలె; ఎట్టు= ఏవిధంగా; (బ్రదుకంగన్‌= జీవించటానికి; నేర్చున్‌= 
జీవించగలడు ? 


తాత్పర్యం: శ్రీకృష్ణా! యుద్దంలో ని న్నెదిరించి ఆ జరాసంధుడు అతిభయంకరమైన అగ్నిలో పడ్డ మిడతలా 
మాడిపోకుండా (బ్రతుకగలడా! 


విశేషం: అలం: ఉపమ. 


క అట్టి యతి దారుణత్వము । నట్టి యజేయ భుజ విక్రమాధిక్యము వాం 
డెట్టి క్రియ బడసె; నాతని । పుట్టిన విధ మెట్లు చెప్పు పొలుపుగ నాకున్‌. 134 


ప్రతిపదార్థం: వాండు= ఆ జరాసంధుడు; అట్టి= ఆవిధమైన; అతి, దారుణత్వమున్‌= మహాక్రూర స్వభావాన్ని; అట్టి= అంతటి; 
అజేయ, భుజ, వి[క్రమ+ఆధిక్యమున్‌= జయింప సాధ్యంకాని భుజ పరా(క్రమాతిశయం; ఎట్టి, క్రియన్‌, పడసెన్‌= ఏ విధంగా 
పొందాడు; ఆతని= అతడియొక్క; పుట్టిన విధము; ఎట్టు= ఎలాంటిదో; నాకున్‌; పొలుపుగ = ఒప్పుగా; చెప్పు= చెప్పుము. 


తాత్సర్యం: ఆ జరాసంధుడికి అంత [క్రూర స్వభావం, జయించటానికి సాధ్యంకాని అంత భుజ పరా(క్రమం ఎలా 
వచ్చాయో, అతని పుట్టుక ఎలాంటిదో నాకు చెప్పు. 


విశేషం: చెప్పుము+సొలుపుగ - హల్లు పరమైంది కనుక 'ము లోపం- చెప్పు. 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 

శ్రీకృష్ణుడు ధర్మజునకు జరాసంధుని జననక్రమ మెటి(గించుట (సం. 2-16-12) 
వ. అని యడిగిన ధర్మరాజునకు గృష్టుం డిట్లనియె. 135 
తాత్సర్యం: అని అడిగిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఈవిధంగా అన్నాడు. 


సీ, అతిసమర్గుండు బృహద్రథుం డనువాండు | మగధాధినాథు. డున్మార్గదూరు(, 
డక్షౌహిణీ త్రితయంబు బలంబున( । బరుల నోడించిన బలిమికాండు, 
కాశిరా జనువానిగాదిలికూంతుల. । గవల వారల నతికాంతిమతుల 
నమరంగ౦ బెండ్లి యై యనుపమప్రీతి న । య్యిరువురయందు భోగేచ్చ సలిపి 


తే. యం దపత్యంబు వడయుదు నని తలంచి । విప్ర ముని దేవ పూజల వివిధవిధుల€ 

బుత్రకామేష్టులను నొండు పుణ్యకర్మ । యుక్తులను జేసి పడయంగ నోప కలసి. 136 
ప్రతిపదార్థం: అతి సమర్థుండు= మిక్కిలి సమర్జుడైన; మగధ+అధినాథుండు= మగధదేశపురాజు; బృహత్‌+రథుండు; 
అనువాండు= అనే పేరున్నవాడు; ఉన్మార్గదూరు(డు= చెడునడవడికి దూరమైనవాడు; అక్షౌహిణీ, త్రితయంబు, బలంబునన్‌= 
మూడు అక్షాహిణుల సైన్యంతో; పరులన్‌= శత్రువులను; ఓడించిన; బలిమికాండు= బలవంతుడు; కాశిరాజు+అనువాని; 
గాదిలికూ(తులన్‌= (ప్రియమైన పత్రికలను; కవల వారలన్‌= ఒకేసారి జన్మించిన జంట పిల్లలను; అతికాంతిమతులన్‌= 
మిక్కిలి తేజస్సుతో వెలిగేవాళ్ళను; అమరంగన్‌= ఒప్పుగా; పెండ్లి+ఐ= పెండ్లిచేసికొని; అనుపమట్రీతిన్‌= సాటిలేని (ప్రేమతో; 
ఆ+ఇరువుర+అందున్‌= ఆ ఇద్దరు భార్యల ద్వారా; భోగ+ఇచ్చ= సంభోగ సంబంధమైన కోరిక; సలిపి; అందున్‌= ఆ భార్యల 
ఇద్దరి ద్వారా; అపత్యంబున్‌= సంతానాన్ని; పడయుదున్‌+అని= పొందుతానని; తలంచి; విప్ర, ముని, దేవపూజలన్‌= 
బ్రాహ్మణులను, మునులను, దేవతలను, పూజించటంచేత; వివిధ, విధులన్‌= అనేక శాస్రోక పద్దతులచేత; పుత్రకామ+ఇష్టులన్‌= 
పుత్రులను కోరి చేసే యాగాలచేత; ఒండు= ఇతరాలైన; పుణ్య, కర్మ, యుక్తులను= పుణ్యకార్యాలతో కూడ; పడయంగన్‌+ఓపక= 
పుత్రులను పొందనేరక; అలసి= విసిగి. 


తాత్సర్యం: మహాసమర్హుడైన మగధరాజు బృహ(ద్రథుడు అక్రమ మార్గాలను అనుసరించకుండ, మూడుఅక్షాహిణుల 
సైన్యంతో శత్రురాజుల్ని ఓడించాడు. కాశీరాజుకూర్మిపుత్రికల్ని, అందమైన కవలపిల్లల్ని వివాహమాడాడు. అమిత ప్రీతితో, 
ఆ యిద్దరితో అనేక సంభోగ సుఖాలు అనుభవించాడు. సంతానకాంక్షతో దేవ బ్రాహ్మణ ముని పూజలు చేశాడు. 
శాస్త్రనియమానుసారం పుత్రకామేష్టి యాగాలు, పెక్కుపుణ్యకార్యాలు చేశాడు. అయినా పుత్రుల్ని పొందలేక జీవితంలో 
విసిగిపోయాడు. 


విశేషం: అక్షౌహిణి - 21870 రథాలు, అదేసంఖ్యలో ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 పదాతులు గల సేనాసమూహం. 


వ. 'పుత్ర్తుండు లేని విభవంబు లన్నియు నేల?'యని నిర్వేదించి పత్నీద్వ్యయ సమేతుండయి వనంబున కరిగి. 
137 
ప్రతిపదార్థం: పుత్రుండు; లేని; విభవంబులు+అన్నియున్‌= సంపదలన్నీ; ఏల; అని; నిర్వేదించి= నిరాశచెంది; పత్నీద్వయ 


సమేతుండు+అయి= భార్యలిద్దరితో కూడినవాడై; వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి. 


తాత్సర్యం: పుత్రులు లేని సంపదలు ఎందుకని నిరాశచెంది, భార్యలిద్దరితో కలిసి బృహ(ద్రథుడు అడవికి వెళ్ళి. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 65 


ట్‌. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ట ననంత మోక్షకాం 
క్షావిధి నొక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జ్వల 
త్ప్వావకతేజు(డై తపము పాయక చేయుచు నున్న ధన్యుం గా 
క్షీవతు. గాంచె గౌతము నకిల్లిషమానసు6 జండకౌశికున్‌. 138 


ప్రతిపదార్థం: ఆ+విపిన+అంతరంబునన్‌= ఆ, అడవి మధ్యలో; నిరంతర, నిష్టన్‌= ఎడతెగని నియమంతో; అనంత, మోక్ష, 
కాంక్షా, విధిన్‌= అంతులేని మోక్షం పట్ట కోరికతో కూడిన విధానంతో; ఒక్క, బాల, సహకార, మహీజము, (క్రిందన్‌= 
లేతమామిడి చెట్టు (క్రింద; ఉత్‌+జ్వలత్‌+పావక, తేజుండు+ఐ= బాగా మండుతున్న అగ్నిహోత్రుని వంటి కాంతి కలవాడై; 
తపము= తపస్సు; పాయక= వదలక; చేయుచున్‌+ఉన్న; ధన్యున్‌; కాక్షీవతున్‌; అకిల్చిషు మానసున్‌= పాపరహితమైన మనస్సు 
కలవానిని; గౌతమున్‌= గౌతముని కుమారుడిని; చండకౌళికున్‌= చండకౌశికు డనే పేరు కలవానిని; కాంచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: ఆ అడవి మధ్య నిరంతర నిష్టతో, అంతులేని ముక్తికాంక్షతో, మండుతున్న అగ్నిలా మహాతేజస్సుతో, 
ఒక లేత మామిడి చెట్టుక్రింద ఎడతెగని తపస్సు చేస్తున్న ధన్యుడు, కాక్షీవతుడు, పుణ్యాత్ముడు, గౌతముడు అయిన 
చండకౌశిక మహర్షిని చూచాడు. 


విశేషం: కాక్షీవతః పుత్రం గౌతమస్య మహాత్మనః - అని మూలం. కాక్షీవతః అనేది గౌతమస్య అనే దానికి విశేషణం. (ఈ 
పద్యరచనలో అర్థనైర్మల్యంతో కూడిన బంధశైథిల్యం నన్నయరచనలో మిక్కుటంగా గోచరించే ప్రసాదగుణాన్ని (ప్రత్యక్షం 
చేస్తున్నది. సంపా.) 


క. ధరణీశ్వరు( డమ్మునివరు( । బురాతనమునిన్‌ నిరాశు( బుణ్యాత్ము నిరం 

తర కృత నియమ సపర్యా । వరివస్యుం డగుచు భక్తి వదలక కొలిచెన్‌. 139 
ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వరుండు= బృహ(ద్రథ మహారాజు; ఆ+మునివరున్‌= ఆముని'శ్రేష్టుని; పురాతన, మునిన్‌= 
ప్రాచీనుడైనమునిని; నిర్‌+ఆశున్‌= కోరికలేనివానిని; పుణ్య+ఆత్మున్‌= పవిత్రమైన మనస్సు కలవానిని; నిరంతర, కృత, 


నియమ, సపర్యా, వరివస్యుండు+అగుచున్‌= ఎడతెగకుండ చేయబడిన నియమబద్దమైన, పరిచర్యలతోను కూడిన సేవ 
కలవాడై; భక్తిన్‌, వదలక= విడువక; కొలిచెన్‌= సేవించాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ముడు, పురాతనుడు, నిష్కాముడు, ముని శ్రేష్టుడు అయిన చండకౌశికుణ్ణి ఎడతెగని 
నియమనిష్టలతో, ఎనలేని భక్తితో బృహద్రథమహారాజు సేవించాడు. 


వ. ఇట్లుపాస్యమానుం డయి చండకౌశికుండు బృహద్రథునకు మెచ్చి 'నీ కిష్టంబు చెప్పు మిచ్చెద' ననిన వినయ 
వినమితోత్తమాంగుం డయి వాం డి ట్లనియె. 140 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; ఉపాస్యుండు+అయి= సేవించబడినవాడై; చండకౌశికుండు; బృహత్‌+రథునకున్‌; మెచ్చి; 
నీకున్‌+ఇష్టంబు= నీఇష్టమైనది; చెప్పుము+ఇచ్చెదన్‌; అనినన్‌; వినయ, వినమిత+ఉత్తమ+అంగుండు+అయి= వినయంచేత 
వంచిన శిరస్సు కలవాడై; వాండు= ఆ బృహ(ద్రథ మహారాజు; ఇట్టు+అనియెన్‌. 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: బృహద్రథుడి సేవలకు మెచ్చి చండకౌళికుడు 'నీ కేమి కావాలో కోరుకొ'మ్మనగా అతడు వినయంతో 
శిరస్సు వంచి ఇలా అన్నాడు. 


ఉ. సంతతమైన సర్వ సుఖ సంపద గల్లియు దానికిం దగన్‌ 
సంతతి లేమి జేసి యది సర్వము హేయమ కా( దలంచి ని 
శ్రింతుండనై ధృతిం దపము సేయ(గవచ్చితి( బుత్రజన్మమై 
నంతన యేను మీ దయ. గృతార్థత( బొందుదు సన్మునీశ్వరా! 141 


ప్రతిపదార్థం: సత్‌+మునీశ్వరా!= ఓమునిశ్రేష్టా!; సంతతము+ఐన= ఎడతెగని; సర్వ, సుఖ, సంపద= అన్ని సుఖాల వైభవం; 
కల్షియున్‌= పొందియు; దానికిన్‌, తగన్‌= అందుకు తగినట్టు; సంతతి, లేమిన్‌+చేసి= సంతానం లేనందువల్ల; అది, సర్వము= 
ఆ సంపద అంతా; హేయము+అ, కాన్‌+తలంచి= విడువదగినదే అని అనుకొని; నిశ్చింతుండన్‌+ఐ= దిగులు లేనివాడినై; 
ధృతిన్‌= స్థిరమైన బుద్దితో; తపము= తపస్సు; చేయంగన్‌; వచ్చితిన్‌; పుత్ర, జన్మము+ఐన+అంతన= పుత్రుడు పుట్టటం 
జరిగినంతనే; ఏను= నేను; మీదయన్‌= మీదయతో; కృత+అర్థతన్‌+పొందుదున్‌= ఈడేరిన కోరిక కలవాడి నౌతాను. 


తాత్సర్యం: ఓ ముని శ్రేష్టా! నాకు అంతులేని సుఖసంపద లున్నాయి. కాని, అందుకు తగ్గట్లు సంతానం లేదు. 
అందుచేత ఆ భోగభాగ్యా లన్నింటిని వదలి నిశ్చింతగా, స్థిరబుద్దితో తపస్సు చెయ్యాలని వచ్చాను. మీ అను[గ్రహంచేత 
నాకు పుత్రోదయ మైతే నాకోరిక తీరుతుంది. 


విశేషం: నన్న్మయ(్రసాదగుణ విశిష్టమైన రచన కీ పద్యం చక్కని ఉదాహరణం. 
వ. అనినం గరుణించి మునివరుండు పరమధ్యానముకుళత నయనుండై యున్నంత. 142 
ప్రతిపదార్థం: అనినన్‌= అని బృహద్రథు డనగా; కరుణించి= దయతలచి; మునివరుండు= మునిశ్రేష్టుడైన చండకౌశికుడు; 


పరమ, ధ్యాన, ముకుళిత, నయనుండు+ఐ= గొప్పధ్యానంచేత ముడుచుకొన్న కన్నులు కలవాజై; ఉన్న+అంతన్‌. 


తాత్సర్యం: అని బృహ(ద్రథమహారాజు అనగానే, దయతో ఆ మునిశ్రేష్టుడైన చండకౌశికుడు ధ్యానంలో కళ్ళుమూసుకొని 
ఉండగా. 


క. పవనవిధూతము శుకచం । చు విలూనము. గాక యొక్క చూతఫలం బ 
య్యవనిజమువలన నమ్ముని । ప్రవరుషృథూత్సంగతలముపై వడి. బడియెన్‌. 143 
ప్రతిపదార్థం: పవన, విధూతము= గాలిచే విసిరివేయబడింది; శుక, చంచు, విలూనమున్‌= చిలుక ముక్కుచేత (త్రుంచి 


వేయబడింది; కాక= కాకుండ; ఒక్క, చూత, ఫలంబు= ఒక మామిడిపండు; ఆ, అవనిజము వలనన్‌= ఆ చెట్టునుండి; ఆ, 
ముని, (ప్రవరు, పృథు+ఉత్సంగ, తలముపైన్‌= ఆ మునిశ్రేష్ణుడియొక్క విశాలమైన తొడమీద; వడిన్‌= వేగమే; పడియెన్‌. 


తాత్సర్యం: ఒక మామిడిపండు ఆ చెట్టుమీదినుండి చండకౌశికమహర్షియొక్క విశాలమైన తొడమీద పడింది. కాని, 
అది గాలికి రాలిపడలేదు. చిలుక ముక్కుతో దాన్ని త్రుంచి వెయ్యలేదు. దానంతట అదే పడింది. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 67 


వ. దానిం బుచ్చికొని యభిమంత్రించి చండకౌశికుండు బృహద్రథున కిచ్చి 'యీ ఫలంబువలన నీకొక్క పుత్తుం 
డుద్ధవిల్లు' నని చెప్పిన నాతండును గృతార్జుండై క్రమ్మథి నిజపురంబునకు వచ్చి, తన యిద్దటు భార్యలకు 
నప్పండు సమంబుగా విభాగించి పెట్టినం దత్సలోపభోగంబున నయ్యిద్దటు గర్లిణులయిన( బదియగు 
మాసంబున నొక్కనాంటి రాత్రియందు వారలకు. 144 

ప్రతిపదార్థం: చండకౌశికుండు; దానిన్‌= ఆ మామిడిపండును; పుచ్చికొని= తీసికొని; అభిమం(త్రించి= మం(త్రంచేత 
సంస్కరించి; బృహత్‌+రథునకున్‌; ఇచ్చి; ఈ, ఫలంబువలనన్‌; నీకున్‌+ఒక్క, పుత్రుండు; ఉద్భవిల్లున్‌= జన్మిస్తాడు; అని; 
చెప్పినన్‌= చెప్పగా; అతండును= ఆ బృహద్రథుడు; కృత+అర్థుండు+ఐ= తీరిన కోరిక కలవాడై; (క్రమ్మణీ= మరలి; నిజ, 
పురంబునకున్‌= తనయొక్క రాజధానీ నగరానికి; వచ్చి; తన; ఇద్దణు; భార్యలకున్‌, ఆ+పండు; సమంబుగా= సమానంగా; 
విభాగించి= పంచి; పెట్టినన్‌; తత్‌, ఫల+ఉపభోగంబునన్‌= ఆ పండును తినటంచేత; ఆ+ఇద్దణు; గర్భిణులు+అయినన్‌; 
పది, అగు, మాసంబునన్‌= పదవ నెలలో; ఒక్కనాటి; రాత్రి, అందున్‌; వారలకున్‌. 


తాత్పర్యం: చండకౌశికుడు ఆ పండు తీసుకొన్నాడు. మంత్రించి బృహ(ద్రథమహారాజుకు ఇచ్చాడు. దీనివల్ల నీ 
కొకకొడుకు జన్మిస్తా డని చెప్పాడు. బృహద్రథునికోరిక తీరింది. ఆయన తనరాజధానికి తిరిగివచ్చాడు. ఆ పండును 
భార్య లిద్దరికి సమానంగా పంచి ఇచ్చాడు. ఆ పండును తిన్న భార్య లిద్దరు గర్భవతు లయ్యారు. పదినెలల తర్వాత 
ఒకనాటి రాత్రి ఆ యిద్దరికి. 


విశేషం: “అవి అనటానికి బదులు నన్నయగారు 'అగు' అని వాడుతుంటారు. 


క. ఒక్కొక కన్నును జెవియును । జెక్కును జను బొడ్డు మూపు జెలువగు చేయున్‌ 

బ్రక్కయు. గుటువును గాలును । నక్కజముగ మనుజ శకలమై యుదయించెన్‌. 145 
ప్రతిపదార్థం: ఒక్కొక; కన్నును; చెవియును; చెక్కును= చెంప; చను, బొడ్డు= చన్ను, బొడ్డుయొక్క భాగము; మూర్చున్‌= 
భుజమును; చెలువు+అగు= అందమైన; చేయున్‌= చెయ్యి; ప్రక్కయున్‌= (ప్రక్క భాగమూ; కుజువును= తొడా; కాలునున్‌, 
అక్కజముగ= ఆశ్చర్యకరంగా, మనుజ, శకలము+ఐ= మానవశరీరపు ముక్క అయి; ఉదయించెన్‌= పుట్టింది. 


తాత్పర్యం: ఒక కన్ను, ఒకచెపి జక చెలపు జక చన్ను, సగంబొడ్డు, ఒక భుజం, ఒక చెయ్యి, ఒక (ప్రక్క భాగం, 
ఒక తొడ, ఒక కాలు ఉన్న మానవశరీరపు సగభాగం ముక్కలు ఆశ్చర్యకరంగా ఆ యిద్దరికి జన్మించాయి. 


విశేషం: చండకౌళికుడు చెప్పింది ఈ ఫలంవల్ల ఒక పుత్రుడు కలుగుతాడు అని. బృహ(ద్రథుడు ఆ పండును రెండు 
సమభాగాలుగా కోసి భార్యలకు ఇచ్చాడు. అందువల్లనే ఇలా అయింది. 'ఏకాక్షి బాహుచరణే అర్జోదరముఖస్సిచే' - అని 
మూలం. చను బొడ్డు - అనే వాటి సంగతి అందులో లేదు. 
క. అమ్మానిసి వ్రయ్యలు గని । యమ్ముదితలు వెబిచి 'వీని నాత్మజు( డని నె 

య్యమ్మున నెట్టులు చూపుదు । మిమ్మనుజేశ్వరున?” కనుచు నెంతయు లజ్జన్‌. 146 


ప్రతిపదార్థం: ఆ+మానిసి, వ్రయ్యలు= ఆ మానవుని ముక్కలు; కని= చూచి; ఆ+ముదితలు= ఆ కాంతలు, - బృహ(ద్రథుని 
భార్యలు; వెజచి= భయపడి; వీనిన్‌= ఈముక్కలుగా పుట్టిన వాడిని; ఆత్మజుండు+అని= పుత్రుడని; నెయ్యమునన్‌= 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రేమతో; ఈ+మనుజ+ఈశ్వరునకున్‌= ఈ మహారాజుకు (భర్త అయిన బృహ।ద్రథుడికి); ఎట్టులు= ఏవిధంగా; చూపుదుము; 
అనుచున్‌; ఎంతయున్‌, లజ్జన్‌= మిక్కిలి సిగ్గుతో. 


తాత్సర్యం: ఆ మానవాకారపు ముక్కల్ని చూచి, బృహ(ద్రథుని భార్యలిద్దరు భయపడ్డారు. ఈ ముక్కలుగా 


G 


పుట్టినవాల్లి పియమార పుత్రుడని మహారాజుకు ఎలా చూపించాలా? అని సిగ్గుపడ్డారు. 


(4. 
వ. “వీని నెవ్వరును నెటుంగకుండ వెలుపల వైచిరం” డని తమదాదులం బంచిన, వార లా రెండు వ్రయ్యలుం 
గొనిపోయి రాజగృహ ద్వారతోరణ సమీపంబున( జదుకంబునొద్ద నొక్కచోట వైచిన, నచ్చదుకంబున 
నుండెడు రాక్షసి జర యనునది దాని బలియకా వగచి పటితెంచి. 147 


ప్రతిపదార్థం: వీనిన్‌= ఈ ముక్కల్ని; ఎవ్వరును; ఎజుంగకుండన్‌; వెలుపలన్‌; వైచి= వేసి; రండు+అని; తమ; దాదులన్‌= 
పనికత్తెల్ని; పంచినన్‌= పంపించగా; వారలు; ఆ, రెండు; (వ్రయ్యలున్‌= ముక్కలును; కొనిపోయి= తీసుకొని పోయి; రాజ, 
గృహ, ద్వార, తోరణ, సమీపంబునన్‌= రాజభవనంయొక్క వెలుపలి వాకిలి దగ్గర; చదుకంబు+ఒద్దన్‌= నాలుగు త్రోవల 
కూడలి దగ్గర; ఒక్కచోటన్‌; వైచినన్‌= వెయ్యగా; ఆ+చదుకంబునన్‌= ఆ నాలుగుత్రోవలు కలిసేచోట; ఉండెడు; రాక్షసి; జర, 
అనునది; దానిన్‌= ఆ ముక్కల జంటను; బలి+అ, కా, వగచి= బలి ఇచ్చిన ప్రాణిశరీరంయొక్క ముక్కలని తలచి; 
పజతెంచి= పరుగెత్తుకొని వచ్చి, 


తాత్పర్యం: “ఎవరికి తెలియకుండ ఈ ముక్కల్షిబయట పారేసిరం' డని బృహ(ద్రథుని భార్యలు పనికత్తెల్ని 
పంపారు. పనికత్తెలు ఆ రెండు ముక్కల్ని తీసుకుపోయి రాజభవనం వెలుపలి వాకిలి సమీపంలో నాలుగు త్రోవలు 
కలిసేచోట ఒకవైపు వేసి వచ్చారు. అక్కడ ఉండే జర అనే రాక్షసి ఆ ముక్కలను చూచి, బలి యిచ్చిన ప్రాణి 
శరీరపుముక్కలని అనుకొని పరుగెత్తి వచ్చింది. 


జరయను రాక్షసి బాలకుని( దెచ్చి బృహద్రథుని కొసంగుట (సం. 2-16-38) 


ఆ. ఎత్తికొని చనంగ నిమ్మగు నట్లుగా | మెదలుచున్న వ్రయ్య లదిమి రెంటి 
గూడంబట్టె; నవియుంగూడి యొండొంటితో. । జక్క నంటి రెండు నొక్కడయ్యె, 148 


ప్రతిపదార్థం: ఎత్తికొని, చనంగన్‌= ఎత్తుకొని వెళ్ళటానికి; ఇమ్ము+అగునట్టుగాన్‌= అనుకూలం అయ్యేటట్టుగా; మెదలుచున్‌+ 
ఉన్న= అటు ఇటు కదలుతున్న; (వ్రయ్యలు+అదిమి= ముక్కలను ఒత్తి; రెంటిన్‌; కూడన్‌, పట్టెన్‌= రెండింటిని కలిపి 
పట్టుకొన్నది; అవియున్‌= ఆ ముక్కలు; కూడి= కలిసి; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో ఒకటి; చక్కన్‌+అంటి= సరిగా 
అతుక్కొని; రెండును+ఒక్కండు+అయ్యెన్‌. 


తాత్సర్యం: జర అనే ఆ రాక్షసి తా నెత్తుకొని వెళ్ళటానికి అనుకూలంగా-కదులుతున్న ఆ రెండు ముక్కల్ని కలిపి 
గట్టిగా పట్టుకున్నది. అవి ఒకదానితో ఒకటి చక్కగా అతుక్కొని రెండూ కలిసి ఒకవ్యక్తిగా రూపొందాయి. 


క. ఆ రాక్షసి కెత్తికొనన్‌ | భారముగా వజ్రకరిన బంధురతను. డై 
ధీరుండు బాలకు. దేడ్దె మ । హారవమున దాని చేతు లాదకయుందన్‌. 149 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 69 


ప్రతిపదార్థం: ఆ, రాక్షసికిన్‌; ఎత్తికొనన్‌; భారముగాన్‌= బరువుగా; వజ్ర, కఠిన, బంధుర, తనుండు+ఐ= వజ్రంలా కఠినంగా 
ఉన్న శరీరం కలవాడై; ధీరుండు; బాలకుండు; మహా, రవమునన్‌= పెద్దశబ్దంతో; దాని= ఆ రాక్షసియొక్క; చేతులు+ఆడక, 
ఉండన్‌= చేతులాడకుండగా; ఏడ్బెన్‌. 


తాత్పర్యం: ఆ రాక్షసి ఎత్తుకొనటానికే బరువై, వ(జ్రంలాంటి కఠినమైన శరీరంతో ఒప్పుతున్న ఆ బాలుడు 
పెద్దశబ్దంతో ఏడ్చాడు. ఆ ఏడ్పు విన్న జరకు అతణ్ణి ఎత్తుకొని పోవటానికే చేతు లాడలేదు. 


విశేషం: 'తతః సా రాక్షసీ రాజన్‌ విస్మయోత్సుల్లలోచనా, న శశాక సముద్యోఢుం వజ్రసారమయం శిశుం” (భండార్కరు (ప్రతి. 
2-16-41) మూలంలోని 'విస్మయోత్సుల్లలోచనా' అనే జర ఆశ్చర్యం అనువాదంలో రాలేదు. ఇచట ఆ రాక్షసి ఆశ్చర్యపడటం 


సహజమే కదా! 

వ. అబ్బాలకు రోదన ధ్వని విని యంతిపురంబున నున్న ముదుసలి యవ్వలెల్లం బజితెంచి మహాహర్షంబుతో వాని 
నెత్తికొని; రట్టి సంభ్రమం బెటింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుండయి తామ్రతలముష్టెం దనముఖపద్మంబునం 
బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్డుచున్న కొడుకుం జూచి కృతార్జీకృత లోచనుం డయ్యె; నట్టి యవసరంబున 

థ ప 
నా రాక్షసి కామరూపిణి గావున మనుష్య స్తీరూపధారిణి యయి యమ్మగధరాజున కి ట్లనియె. 150 


ప్రతిపదార్థం: ఆ+బాలకు; రోదన, ధ్వని= ఏడుపు శబ్దం; విని; అంతిపురంబునన్‌+ఉన్న= అంతఃపురంలో ఉండే; ముదుసలి; 
అవ్వలు+ఎల్లన్‌= ముసలి (స్తీలందరు; పజతెంచి= పరుగెత్తుకొని వచ్చి; మహాహర్షంబుతోన్‌= మిక్కిలి సంతోషంతో; వానిన్‌= 
ఆ బాలుణ్ణి; ఎత్తికొనిరి; అట్టి; సంభ్రమంబు+ఎజింగి= ఆ వేగిరపాటు చూచి; బృహద్రథుండు; వచ్చి; తేజః+అధికుండు+అయి= 
కాంతిచే మిక్కిలిగా వెలుగుతున్నవాడై; తామ్రతల ముష్టిన్‌= రాగివలె ఎర్రగా ఉన్న పిడికిలిని; తన= తనయొక్క; ముఖపద్మంబునన్‌= 
పద్మంవంటి ముఖంలో; పెట్టికొని; దిక్కులు, చెలంగన్‌= దిక్కులు మోగేటట్లు; ఏడ్చుచున్‌+ఉన్న; కొడుకున్‌; చూచి; 
కృత+అర్జీకృత, లోచనుండు+అయ్యెన్‌= ఈడేరిన కోరిక కలవాడివలె చేయబడిన కన్నులు కలవాడయ్యాడు - అంటే 
పుత్రుడు కావాలనే కోరిక తీరటంచేత కలిగిన ఆనందం అతని కన్నులలో కన్పించింది; అట్టి, అవసరంబునన్‌= ఆ 
సమయంలో; ఆ రాక్షసి; కామరూపిణి; కావునన్‌= కోరుకొన్నరూపాన్ని ధరించేశక్తి కలది కావటంచేత; మనుష్య, (స్త్రీ రూప, 
ధారిణి, అయి= మానవకాంత రూపాన్ని ధరించిందై; ఆ+మగధరాజునకున్‌= ఆ బృహ(ద్రథునికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ బాలకుడి ఏడుపుశబ్దం విని అంతఃపురంలో ఉండే వృద్ద(స్తీలందరు పరుగెత్తుకొని వచ్చారు. 
మహానందంతో ఆ బాలుణ్ణి ఎత్తుకొన్నారు. వాళ్ళ వేగిరపాటును చూచి బృహ।ద్రథుడు కూడా వచ్చాడు. ఎంతో 
కాంతితో (ప్రకాశిస్తూ; రాగివలె ఎర్రగా ఉండే లేత పిడికిలిని తనపద్మంవంటి ముఖంపై పెట్టుకొని దిక్కులు 
పిక్కటిల్లేటట్టు ఏడుస్తున్న తన పుత్రుణ్ణి చూచి మహానందభరితు డయ్యాడు. ఆ రాక్షసి కోరుకొన్న రూపాన్ని ధరించే 
శక్తి ఉంది కనుక అప్పుడు మానవకాంతరూపం ధరించి ఆ మగధరాజైన బృహ(ద్రథునితో ఇలా అన్నది. 
తే. ఏను జరయను రాక్షసి, నిప్పురంబు | చదుకమున( బాయకుండుదు, సంతతంబు 

నీకు నిష్టంబు సేయంగ నెమ్మితోడం । గోరుచుండుదు, నది సమకూరి నేడు. 151 


ప్రతిపదార్థం: ఏను= నేను; జర, అను; రాక్షసిన్‌; ఈ+పురంబు= ఈనగరంయొక్క; చదుకంబునన్‌= నాలుగుమార్లాల 
కూడలిస్టలంలో; పాయక+ఉండుదున్‌= వదలకుండా ఉంటాను; సంతతంబు= ఎల్లప్పుడు; నీకున్‌= నీకు; ఇష్టంబు= ప్రియమైనది; 
చేయంగన్‌; నెమ్మితోడన్‌= (ప్రేమతో; కోరుచున్‌+ఉండుదున్‌; అది= అలాంటి అవకాశం; నేడు; సమకూరెన్‌= లభించింది. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నాపేరు జర. నే నొక రాక్షసిని. ఈ నగరంయొక్క నాలుగు మార్గాల కూడలి నా నివాసస్థలం. సర్వదా 
నీ కిష్టమైనది చేయాలని నా కోరిక. ఆ అవకాశం ఈరోజు లభించింది. 


వ. 'నీ యిద్దలు దేవులకు నుద్ధవిల్లిన యిమ్మనుష్య శకలంబులు రెండును నీదాదులు దెచ్చి యిచ్చదుకంబు నొద్ద 
నొక్కచో వైచి పోయిన నేను వానిం గూడంబట్టుడు నప్పుడు వజ్రఘన ఘటిత కఠిన శరీరుండై యిక్కుమారుండు 
మేరుగిరి శృంగంబునుంబోలె నా కెత్తికొన నశక్యుం డయ్యె; వీని నొప్పుగొను' మనిన విని బృహద్రథుండు 
ముదితహృదయుం డయి దాని కి ట్లనియె. 152 

ప్రతిపదార్థం: నీ; ఇద్దణు; దేవులకున్‌= భార్యలకు; ఉద్భవిల్లీన= పుట్టిన; ఈ+మనుష్యశకలంబులు= ఈమానవుడి ముక్కలు 

(మానవ దేహభాగాలు); రెండును; నీ, దాదులు= నీ పనికత్తెలు; తెచ్చి; ఈ+చదుకంబు+ఒద్దన్‌= ఈనాలుగు మార్గాల 

కూడలి దగ్గర; ఒక్కచోన్‌= ఒక్కచోట; వైచి= పడవేసి; పోయినన్‌= వెళ్ళగా; ఏను; వానిన్‌= ఆముక్కలను; కూడన్‌= కలిసేటట్టు; 

పట్టుడున్‌= పట్టుకోగా; అప్పుడు; వజ్ర, ఘన, ఘటిత, కఠిన, శరీరుండు+ఐ= వజ్రంయొక్క కాఠిన్యంతో కూర్చబడిన గట్టి 
శరీరం కలవాడై; ఈ+కుమారుండు; మేరుగిరి, శృంగంబునున్‌+పోలె= మేరుపర్వత శిఖరంవలె; నాకు+ఎత్తికొనన్‌; 
అశక్యుండు+అయ్యె= సాధ్యం కానివా డయ్యాడు; వీనిన్‌= ఈ బాలుణ్ణి ఒప్పు, కొనుము= అంగీకరించు; అనిన; విని; 
బృహ([ద్రథుండు; ముదిత, హృదయుండు+అయి= సంతోషించిన మనస్సు కలవాడై; దానికి= ఆ రాక్షసికి; ఇట్టు+అనియె. 


తాత్సర్యం: (న్‌ భార్య లిద్దరికి పుట్టిన ఈమానవదేహపు ముక్కలు రెండింటిని నీపనికత్తెలు తెచ్చి ఈనాలుగుత్రోవల 
కూడలిలో పారేసి వెళ్ళారు. నేను ఆ ముక్కలను కలిపి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహంతో, ఈబాలకుడు 
రూపొందాడు. మేరుపర్వతశిఖరంవలె ఎత్తుకొనటానికి సాధ్యంకానివాడయ్యాడు. ఈ బాలుణ్ణి ప్రేమతో నీవు 
అంగీకరించు.” అని రాక్షసి అనగానే బృహ(ద్రథుడు సంతోషంతో ఇలా అన్నాడు. 


ఉ. ఇచ్చకు వచ్చు పూజనల నెంతయు సంతసమంది తొల్లి నా 
కిచ్చై మునీశ్వరుండు దయ నిత్తనయున్‌; మణి యిప్లు నెమ్మితో 
నిచ్చితి వీవు రాక్షసివె! యిక్కులమెల్లను నుద్దరింపంగా 
ణా థ్‌ 
వచ్చిన పుణ్యదేవతవు వారిరుహాయతచారులోచనా! 153 


ప్రతిపదార్థం: వారిరుహ+ఆయత, చారు, లోచనా!= పద్మాలవంటి విశాలమైన అందమైన కళ్ళు కలదానా!; ఇచ్చకున్‌, వచ్చు, 
పూజనలన్‌= ఇష్టమైన పూజలచేత; ఎంతయున్‌= మిక్కిలి; సంతసము+అంది= సంతోషాన్ని పొంది; తొల్లి= పూర్వం; ముని+ 
ఈళశ్వరుండు= ముని శ్రేష్టుడైన చండకౌశికుడు; దయన్‌= దయతో; ఈ+తనయున్‌= ఈ కుమారుణ్ణి; నాకున్‌+ఇచ్చె; మటి; 
ఇపుడు; నెమ్మితోన్‌= (ప్రేమతో; ఇచ్చితివి= నీవు నాకు ఇచ్చావు; ఈవు= నీవు; రాక్షసివె!= రాక్షసివా?; ఈ కులము+ఎల్లనున్‌= 
ఈ మావంశాన్నంతా; ఉద్దరింపన్‌+కాన్‌= ఉన్నతస్థితికి చేర్చటానికి (తరింపచేయటానికి); వచ్చిన; వుణ్యదేవతవు= 
పవిత్రదేవతామూర్తివి. 


తాత్సర్యం: పద్మాలవంటి విశాలమైన అందమైన కళ్ళు కలదానా! పూర్వం చండకాశిక మహర్షిని పూజిస్తే ఈ 
పుత్రుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ప్రేమతో నీ విచ్చావు. నీవు రాక్షసివా? నావంశాన్ని ఉద్దరించటానికి వచ్చిన పుణ్యదేవతవు. 


విశేషం: అలం: అపహ్నతి. ఇందులోని శబ్దగుణం మాధుర్యం. (వివరాలకు పీఠిక చూడండి). (సంపా.) 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 71 


వ. అని దాని నతిప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి, జర యను రాక్షసిచేత 
సంధింపంబడినవాండు గావున జరాసంధుం డను పేరిడి. పురం బష్టశోభనంబు సేయించి, యా రాక్షసి 
కేటేట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతి గౌరవంబునం బెంచిన. 154 


ప్రతిపదార్థం: అని; దానిన్‌= ఆ జరను; అతిప్రీతిన్‌= మిక్కిలి ఇష్టంతో; పూజించి; కొడుకున్‌+ఎత్తికొని; దేవీ, ద్వయంబునకున్‌= 
భార్యలిద్దరికి ఇచ్చి; జర, అను; రాక్షసిచేత; సంధింపన్‌+పడినవా(డు, కావునన్‌= ఒకటిగా కూర్చబడినవాడు కావటంచేత; 
జరాసంధుండు+అను; పేరు+ఇడి= పేరుపెట్టి; పురంబు+అష్ట, శోభనంబు, చేయించి= నగరాన్ని ఎనిమిది విధాల మంగళాలు 
కలదానినిగా చేయించి; ఆ, రాక్షసికిన్‌; ఏ(ట+ఏ(ట; మహా+ఉత్సవంబు= గొప్పపండుగ; చేయించుచున్‌; కొడుకున్‌; అతి, 
గౌరవంబునన్‌= మిక్కిలి (ప్రేమతో (గారాబంతో); పెంచినన్‌. 


తాత్పర్యం: అని బృహ(ద్రథుడు ఆ జరను ఎంతో ప్రీతితో పూజించాడు. ప్రియమార పుత్రుణ్ణి ఎత్తుకొన్నాడు. భార్య 
లిద్దరిచేతికి ఇచ్చాడు. జరచేత ఒకటిగా కలుపబడినాడు కనుక జరాసంధు డని పేరుపెట్టాడు. నగరాన్ని అష్టశోభనంగా 
అలంకరించాడు. ఆ రాక్షసికి ప్రతిసంవత్సరం పండుగ జరిపిస్తూ పుత్రుణ్ణి ఎంతో ప్రేమతో పెంచుతుండగా. 


విశేషం: 'జరయా సంధితో యస్మాత్‌ జరాసంధ స్తతో _భవత్‌-' (భండార్కరు (ప్రతి 2-17-6) అని మూలం. పురం 
బష్టశోభనంబు, చేయించుట - కొన్ని ప్రతులలో లేదు. మూలంలోకూడా లేదు. “మృగరాజో బుధో నాగః కలశో వ్యజనం 
తథా, వైజయంతీ తథా భేరీ దీప ఇత్యష్ట మంగలమ్‌”. మరికొందరి ప్రకారం “లో కే౭_స్మిన్మంగలాన్యష్ట బ్రాహ్మణో 
గౌర్హుతాశనః హిరణ్యం సర్పి రాదిత్య ఆపో రాజా తథాష్ట్రమః”. 
క. ఈహిత విధానముల లో । కాహిత దుస్సహనతేజు( డయి వాండు మహో 

త్సాహముతో వర్ణిల్లై ఘృ । తాహుతులం బ్రవృద్ధి నొందు నగ్నియపోలెన్‌. 155 


ప్రతిపదార్థం: వాండు= ఆ జరాసంధుడు; ఈహిత, విధానములన్‌= కోరుకున్న పద్దతుల్లో; లోక+అహిత, దుస్పహన, 
తేజుండు+అయి= ప్రపంచానికి హితంకానిది, సహించటానికి శక్యంకానిది అయిన పరా(క్రమాన్ని కలవాడై; మహా+ఉత్సాహంతో= 
మిక్కిలి సంతోషంతో; ఘృత+ఆహుతులన్‌= నేతి ఆహుతులచేత; (ప్రవృద్దిన్‌+ఒందు= అంతకంతకు అధికమయ్యే; అగ్ని+అ. 
పోలెన్‌= నిప్పువలె; వరిల్లైన్‌= పెరిగాడు. 


తాత్సర్యం: ఆ జరాసంధుడు తన కిష్టమైనపద్దతుల్లో లోకానికి హితంకాని, సహించ శక్యంకాని పరాక్రమం కలవా 
డయ్యాడు. నేతిఆహుతులతో అంతకంతకు అధికమయ్యే అగ్నిహోత్రునిలా అధికోత్సాహంతో అభివృద్ది చెందాడు. 


విశేషం: అలం: ఉపమ. 


జరాసంధునియొద్దకు( జండకాశికుండు వచ్చుట (సం. 2-17-8) 


వ. ఇట్లు జరాసంధుండు పెరుగుచున్న( గొండొక కాలంబునకు నొక్కనాండు చండకౌశికుం డందులకు వచ్చిన 
నతిముదంబుతో( బుత్ర కళత్ర మిత్రభృత్యామాత్య సహితుండయి బృహద్రథుం డెదురువోయి 
యమ్మునీంద్రునకు నమస్కరించి తోడ్కొనివచ్చి యుచితాసనంబున నునిచి యడుగులు గడిగి 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


యర్హ్యపాద్యాది విధులం బూజించి తనరాజ్యంబుతోడ సర్వస్వంబును నివేదించి కొడుకుం జూపినం జూచి 
సంతసిల్లి మునివరుం డిట్లనియె. 156 


ప్రతిపదార్థం: ఇట్లు జరాసంధుండు; పెరుగుచున్‌+ఉన్నన్‌; కొండొక, కాలంబునకున్‌= కొంతకాలం తరువాత; ఒకనాండు; 
చండకౌశికుండు; అందులకున్‌= అక్కడికి; వచ్చినన్‌= రాగా; అతి, ముదంబుతోన్‌= మిక్కిలి సంతోషంతో; పుత్ర, కళత్ర, 
మిత్ర, భృత్య+- అమాత్య, సహితుండు+అయి= పుత్రునితో, భార్యలతో, మిత్రులతో, సేవకులతో, మంత్రులతో కూడుకొన్నవాడై; 
బృహద్రథుండు; ఎదురు, పోయి; ఆ+మునీంద్రునకున్‌= ఆ చండకౌశికునికి; నమస్కరించి; తోడ్కొని, వచ్చి= వెంట 
పిలుచుకొని వచ్చి; ఉచిత+ఆసనంబునన్‌= తగిన పీఠంమీద; ఉనిచి= కూర్చుండబెట్టి; అడుగులు= పాదాలు; కడిగి; అర్థ్య, 
పాద్య+ఆది, విధులన్‌= అర్హ్యమివ్వటం, పాద్యమివ్వటం మొదలైన పూజా పద్దతులతో; పూజించి; తన రాజ్యంబుతోడన్‌; 
సర్వస్వంబును= సమస్త సంపదలను; నివేదించి= అర్పించి; కొడుకున్‌= తన కుమారుడైన జరాసంధుని; చూపినన్‌; మునివరుండు= 
మునిశ్రేష్ణుడు- చండకౌళికుడు; చూచి; సంతసిల్లి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: జరాసంధుడు ఈ విధంగా వృద్ది పొందుతుండగా కొంతకాలం తరువాత ఒకరోజు చండకౌళికుడు 
వచ్చాడు. బృహ(ద్రథుడు మహానందభరితుడై పుత్రునితో, భార్యలతో, మిత్రులతో, సేవకులతో, మంత్రులతో 
ఎదురేగి నమస్కరించాడు. ఆమహామునిని తోడ్తెచ్చాడు. ఉచితపీఠంపై కూర్చుండబెట్టాడు. కాళ్ళు కడిగి, అర్హ్యపాద్యాదు 
లిచ్చి పూజించాడు. తన రాజ్యంతో కూడ సర్వస్వాన్ని అర్పించి, ఆయన అను[గ్రహంచేత జన్మించిన తన కుమారుడిని 
చూపించాడు. ఆ మహామునికూడా జరాసంధుణ్ణి చూచి ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. 


క. జరయను రాక్షసి నీకుం । గర ముపకారంబు సేసె ఘనముగ దీనిన్‌ 
ధరణీశ! యే నెలింగితి | నిరుపమ నిరతిశయ యోగ నిష్టిత బుద్దిన్‌. 157 
ప్రతిపదార్థం: ధరణీ+ఈశ!= ఓ బృహద్రథ మహారాజా!; జర; అను; రాక్షసి; నీకున్‌; కరము+ఉపకారము= మిక్కిలిమేలు; 


చేసెన్‌= చేసింది; ఘనముగన్‌= గొప్పగా; దీనిన్‌= ఈసంగతిని; నిరుపమ, నిరతిశయ. యోగ, నిష్థిత, బుద్దిన్‌= సాటిలేని మేటి 
యోగంలో నిలుపబడిన బుద్దిచేత; ఏన్‌= నేను; ఎతింగితిన్‌= తెలుసుకొంటిని. 


తాత్సర్యం: ఓ బృహద్రథ మహారాజా! జర అనే రాక్షసి నీకు మిక్కిలి మేలు చేసింది. ఈ సంగతి యోగదృష్టితో 
తెలుసుకొన్నాను. 


వ. “ఇక్కుమారుండు కుమారునంతియ శక్తి సంపన్నుండయి త్రిపురాంతకు నంతకహరుం బరమేశ్వరుం దనకు 
సన్నిహైతుంజేయు; నెంత బలవంతు లయ్య్యును వైరివీరులు వీనిం దాంకి యగ్ని. దా(కిన శలభంబులుంబోలె 
నడంగుదురు; గరుడనిగతి నన్యవిహంగంబు లనుగమింప నోపనియట్లు మానవులు వీనివీర్యంబు 
ననుగమింపనోపరు; తేజస్వులలోన నాదిత్యుండు వెలుంగునట్లు వీడు మూర్చాభిషిక్తులలోన మిగిలి 
వెలుంగు; నదీరయంబులు మహాపర్వతంబుల ఛేదింప నోపనియట్లు దివ్యాస్త్రంబులు వీని దేహంబు భేదింప 
నోపవు; సముద్రంబు మహానదులం జేకొనునట్లు వీడు పరమహీపతుల సంపదలు చేకొను'నని జరాసంధు 
సామర్థ్యంబు చెప్పి చండకౌశికుం డరిగిన. 158 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 73 


ప్రతిపదార్థం: ఈ+కుమారుండు; కుమారు+అంతియ= కుమారస్వామి అంతటి; శక్తి, సంపన్నుండు+అయి= శక్తి సంపద 
కలవాడై; (త్రిపుర+అంతకున్‌= మూడు నగరాలను నాశనం చేసినవాణ్ణి; అంతక, హరున్‌= మృత్యువును జయించినవాణ్ణి 
పరమ+-ఈశ్వరున్‌= సర్వానికి ప్రభువైన శివుణ్ణి: తనకున్‌; సన్నిహితున్‌, చేయున్‌= (ప్రత్యక్షం కావించుకొంటాడు; ఎంత, 
బలవంతులు+అయ్యును= ఎంత బలం కలవాళ్ళయినా; వైరి, వీరులు= శత్రువీరులు, వీనిన్‌= ఈ జరాసంధుణ్ణి; తాంకి= 
ఎదుర్కొని; అగ్నిన్‌= నిప్పును; తా(కిన; శలభంబులున్‌+పోలెన్‌= మిడుతలవలె; అడంగుదురు= నశిస్తారు; గరుడని= 
గరుత్మంతునియొక్క; గతిన్‌= గమనాన్ని; అన్యవిహంగంబులు= ఇతర పక్షులు; అనుగమింపన్‌+ఓపని అట్టు= వెంబడించి 
వెళ్ళలేని విధంగా; మానవులు; వీని= ఈ జరాసంధునియొక్క; వీర్యంబున్‌= పరా(క్రమాన్ని; అనుగమింపన్‌+ఓపరు= పోలజాలరు; 
తేజస్వులలోనన్‌= కాంతిమంతుల్లో; ఆదిత్యుండు= సూర్యుడు; వెలుంగునట్టు; వీండు= ఈ జరాసంధుడు; మూర్ద+ 
అభిషిక్తులలోనన్‌= పట్టాభిషిక్తులైన రాజులలో; మిగిలి= అధికుడై; వెలుంగున్‌; నదీ, రయంబులు= ఏటి (ప్రవాహవేగాలు; మహా, 
పర్వతంబులన్‌= పెద్దకొండలను; ఛేదింపన్‌+ఓపని, అట్టు= పడగొట్టలేనట్టు; దివ్య+అస్త్రంబులు= దేవతాసంబంధాలైన అస్త్రాలు; 
వీని, దేహంబున్‌= ఈ జరాసంధునియొక్క శరీరాన్ని; భేదింపన్‌+ఓపవు= చీల్చలేవు; సము(ద్రంబు; మహానదులన్‌= పెద్ద 
నదులను; చేకొను+అట్టు= తనలో చేర్చుకొనే విధంగా; వీడు= ఈ జరాసంధుడు; పరమహీపతుల, సంపదలు= ఇతర 
రాజుల సంపదలు; చేకొనున్‌= (గ్రహిస్తాడు; అని; జరాసంధు; సామర్థ్యంబు; చెప్పి; చండకౌశికుండు; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: “ఈ కుమారుడు కుమారస్వామి అంతటి శక్తి సంపన్ను డౌతాడు. త్రిపురాంతకుడు మృత్యుంజయుడు 
అయిన పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొంటాడు. ఎంత బలవంతులైనా శత్రువీరులు ఈతళ్ణి ఎదుర్కొంటే నిప్తుమీద 
(ac) = లం 
పడ్డ మిడుతల్ల్హా మాడిపోతారు. గరుత్మంతుని పరుగును తక్కిన పక్షులు అనుసరించలేనట్టే ఈతని పరా[క్రమానికి 
ఇతరులెవ్వరూ సరితూగలేరు. కాంతిమంతులలో సూర్యుడిలా, మహారాజుల్లో ఇతడు మిక్కిలి (ప్రకాశిస్తాడు. నదీ 
ప్రవాహవేగాలు మహాపర్వతాల నెలా పెకలించి వేయలేవో, దివ్యాస్తాలు అలా ఇతని దేహాన్ని చీల్చలేవు. సము([ద్రం 
మహానదులను ఎలా తనలో చేర్చుకొంటుందో పరరాజులసంపదల్ని ఇతడు అలా చేజిక్కించుకుంటాడు' - అని 
చండకౌశికుడు జరాసంధుని సామర్భ్యాన్నిగురించి చెప్పి వెళ్ళాడు. 


విశేషం: అలం: ఉపమ. త్రిపురాసురులు తారకాసురుని కుమారులు - విద్యున్మాలుడు, తారకాక్షుడు, కమలాక్షుడు. వాళ్ళ 
పురాలు మూడింటిని అంతం చేయటంచేత శివునికి త్రిపురాంతకు డనే పేరు వచ్చింది. మృత్యువును జయించిన వాడు కనుక 
ఆయనకు మృత్యుంజయు డనే పేరుకూడ ఉంది. 


క్ర తనయుని నభినవయౌవను । ననుపము నభిషిక్తు( జేసి యవనీభర మా 

తని బూన్చి సభార్యుండయి । యనఘ! తపోవనమునకు బృహద్రథుC డరిగెన్‌. 159 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; బృహ(ద్రథుడు; అభినవయౌవనున్‌= (క్రొత్తగా పొందిన యౌవనం 
కలవాణ్లి; అనుపమున్‌= సాటిలేనివాణ్లి; తనయునిన్‌= కుమారుడైన జరాసంధుణ్ణి; అభిషిక్తున్‌+చేసి= పట్టాభిషిక్తుణ్ణి కావించి- 


అంటే మగధ రాజ్యానికి రాజుగా చేసి; అవనీభరము= రాజ్యభారం; ఆతనిన్‌+పూన్చి= అతనిచేత వహింపజేసి; సభార్యుండు+ 
అయి= భార్యలతో కూడినవాడై; తపః+వనమునకున్‌= తపస్సు చేసుకోటానికి అనుకూలమైన అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! నూత్నయౌవనుడు, సాటిలేని మేటివీరుడు అయిన తన కుమారుడు జరాసంధుణ్ణి 
రాజ్యాభిషిక్తుణ్ణి చేసి, రాజ్యభారం అతనికి అప్పగించి, భార్యలతో కలిసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళాడు. 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: విశేష్యం తరువాత విశేషణాలు వాడే సంస్కృత సంప్రదాయానుసారంగా నన్నయ - 'తనయునిన్‌, అభినవయౌవనున్‌, 
అనుపమున్‌' అని అనటం జరిగింది. 


శ్రీకృష్ణుడు భీమార్జునులను దనతో( బంపు మని ధర్మజు నడుగుట (సం. 2-17-25) 


వ. ఆ జరాసంధుండును నాయుధ నిహతులుగాని హంస డిభకులు దనకు సహాయులుగా నపరాజితంబయిన 
పరాక్రమంబునం బరచక్రపతుల భంజించుచు. 160 


ప్రతిపదార్థం: ఆ, జరాసంధుండును; ఆయుధ, నిహతులు, కాని= ఆయుధాలచేత చావులేని; హంసడిభకులు; తనకున్‌; 
సహాయులుకాన్‌= తోడ్పడేవాళ్ళు కాగా; అపరాజితంబు+అయిన= ఓటమి లేనిదైన; పరా(క్రమంబునన్‌= పరాక్రమంతో; 
పరచక్రపతులన్‌= ఇతర రాజ్యాల రాజులను; భంజించుచున్‌= ఓడిస్తూ, 


తాత్సర్యం: ఆ జరాసంధుడుకూడా ఆయుధాలచేత చావులేనివారైన హంసడిభకులను తనకు తోడు చేసుకొని 
ఓటమిలేని పరాక్రమంతో ఇతరరాజ్యాల రాజులను ఓడిస్తూ, 


చ. అయన విహీను(డౌ సవితృనట్లు, విఖండిత పక్షతిద్వయుం 

డయిన ఖగేంద్రునట్లు, మటి హంసుండు నా డిభకుండు నంతక 

క్షయ గతులైన నిప్లు గతగర్వమునన్‌ మగధేశ్వరుండు ని 

శ్రయమతి నున్నవా(డు నిజసంక్షయకాలవిశంకితాత్ముందై. 161 
ప్రతిపదార్థం: మగధ+-ఈశ్వరుండు= మగధరాజైన జరాసంధుడు; మణి; హంసుండున్‌, ఆ, డిభకుండున్‌; అంతక, క్షయ, 
గతులు+ఐనన్‌= యముని గృహానికి (నరకానికి) వెళ్ళినవారు కాగా - అంటే మరణించగా; ఇవ్లు= ఇప్పుడు; అయన, 
విహీనుడు+జౌ= ఉత్తర దక్షిణాయనాలు లేని; సవితృ+అట్టు= సూర్యుడివలె; విఖండిత, పక్షతి, ద్వయుండు+అయిన= 
పూర్తిగా నరికివేయబడిన రెక్కల జంటగల; ఖగ+ఇం(ద్రు, అట్టు= పక్షులరాజైన గరుత్మంతుడివలె; గత, గర్వమునన్‌= 
కోల్పోయిన గర్వంతో; నిజ, సంక్షయ, కాల, విశంకిత+ఆత్ముండు+ఐ= తనయొక్క వినాశకాలాన్ని గురించిన అనుమానంతో 
కూడుకొన్న మనస్సు కలవాడై; నిశ్చయ, మతిన్‌= నిశ్చయమైన బుద్దితో; ఉన్నవాండు= ఉన్నాడు. 


తాత్పర్యం: మగధరాజైన జరాసంధు డిప్పుడు హంసడిభకులు మరణించటంచేత అయనాలు లేని సూర్యునిలా, 
రెక్కలు రెండూ తెగిన గరుడునిలా గర్వాన్ని కోల్పోయి, తన వినాశకాలాన్ని గూర్చిన అనుమానంతో మనస్సు రాయి 
చేసుకొని ఉన్నాడు. 


నిశేషం: అలం: ఉపమ. అయనాలు లేని సూర్యునితో, రెక్కలు లేని గరుడునితో జరాసంధుని పోల్చటం వలన అతడు 
ఎక్కడికీ దండయాత్రకు వెళ్ళక, వెళ్ళలేక తన అంత్యకాలాన్ని గురించిన ఆలోచనలో పడి, ఉన్నచోటనే ఉన్నాడని 
స్సురిస్తున్నది. 'అయనయ హీనుడైన పతి యట్లు - అని పాఠాంతరం. (అర్థవ్యక్తి అనే శబ్దగుణం సార్థకంగా 

2) = = ౧ యఖ J య థ 
పోషించబడి ప్రసాదగుణానికి బలాన్ని చేకూర్చింది ఈ పద్యరచనలో. - సంపా.) 


ఉ. అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్దమునన్‌ జయింపంగా 
నిమ్మహి నోప రెవ్వరు, నుమేశ్వరుC డట్టి వరమ్ము వానికిన్‌ 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 75 


నెమ్మిన యిచ్చెం గావున వినీతుండు వాయుసుతుండు మల్లయు 
ద్ధమ్మున నోరు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్చడన్‌. 162 


ప్రతిపదార్థం: ఆ+మగధ+-ఈశున్‌= ఆమగధరాజైన జరాసంధుణ్ణి; ఉగ్ర, బలున్‌= భయంకరమైన బలం కలవాలణ్ణి; ఆయుధ, 
యుద్దమునన్‌= ఆయుధాలతో చేసే యుద్దంలో; జయింపంగాన్‌= జయించటానికి; ఈ+మహిన్‌= ఈ భూమిమీద; ఎవ్వరున్‌= 
ఎవరు కూడ; ఓపరు= సమర్గులు కారు; ఉమా+-ఈశ్వరుండు= పార్వతీదేవి భర్త అయిన శివుడు; వానికిన్‌= ఆ జరాసంధుడికి; 
అట్టి; వరమ్ము; నెమ్మిన్‌+అ= (ప్రేమతో; ఇచ్చెన్‌; కావునన్‌; వినీతుండు= వినయవంతుడు; వాయు, సుతుండు= వాయుదేవుడియొక్క 
కుమారుడు-భీముడు; ఉదగ్ర, మహా, భుజ, శక్తి= మిక్కిలి భయంకరమైన గొప్ప బాహుబలం; ఏర్పడన్‌= ప్రకటమయ్యేటట్లు; 
ఆతనిన్‌= ఆ జరాసంధుణ్ణి; మల్లయుద్దమ్మునన్‌; ఓర్చున్‌= ఓడిస్తాడు. 


తాత్సర్యం: భయంకర బాహుబల సంపన్నుడైన ఆ జరాసంధుణ్ణి ఆయుధయుద్దంలో జయించటానికి భూమిమీద 
ఎవరితరం కూడా కాదు. పరమేశ్వరుడు ప్రేమతో అతనికి ఆ వరం ఇచ్చాడు. అందుచేత అతిభయంకరమైన 
మల్లయుద్దంలో తన బాహుబలం ప్రకటమయ్యేటట్టు వినయపరుడైన మనవాయుసుతుడు భీముడే అతణ్ణి ఓడిస్తాడు. 


విశేషం: జరాసంధవధకు భీముణ్ణి పూర్తిగా సుముఖుణ్ణి చెయ్యాలనుకున్న శ్రీకృష్ణుడు మొదట మిక్కిలి చతురంగా జరాసంధుని 
బలపరా(క్రమాల్ని సుదూరం వర్లించాడు. తరువాత భీముణ్ణి ఉద(గ్ర మహాభుజశక్తి యుక్తుడనీ, మహాబలుడైన వాయుదేవుని 
పుత్రుడనీ వినయపరు డనీ ఎంతో నేర్పుగా ప్రశంసించి జరాసంధుని జయించగల బలసంపద అతనికి ఉందని, తండ్రిపేరు 
నిలుపగల తనయుడని, నీవంటి పెద్దలు ఆజ్ఞాపించాలేకాని శిరస్సు వంచి చెప్పినపని సాధించే వినయపరుడని పరోక్షంగా 
సూచించాడు. ఆపినా ఆగకుండ ఆజరాసంధునిమీదికి ఆతడు కాలెత్తి కయ్యానికి వెళ్ళే మానసికస్థితిని మాత్రమే కల్పించాడు. 
ఇక శ్రీకృష్ణుడు సాధించవలసింది ధర్మజుని అనుమతి. మల్లయుద్దం భుజబలంతో చేసేది. అందులో ఆయుధాల ఉపయోగం 
ఉండదు. అందువల్ల ఆయుధంచేత మరణం ఉండదని జరాసంధుడు పొందిన వరం మల్లయుద్దంలో అతలణ్లి రక్షించలేదు. 
జరాసంధవధ జరిగితే మల్లయుద్దంలోనే జరగాలి. అదీ భీమునిచేతిమీదిగానే జరగాలి. అందుకే శ్రీకృష్ణుడు అంతనేర్పుగా 
భీమునిమనస్సులో జరాసంధవధకు బీజం నాటాడు. పైపద్యం కొన్ని ప్రతులలో లేదు. కొన్నింటిలో 120వ పద్యంగా ఉంది. 
ఇందులోని శబ్దగుణం అర్థవ్యక్తి, 


క. బలిమిమెయి. బార్జురక్షా । బలమును బవనసుతు బాహుబలమును నా ని 
రృలనీతిబలము నీకుం । గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా! 163 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓధర్మరాజా!; బలిమిమెయిన్‌= దేహబలంతో; పార్టు, రక్షా, బలమును= రక్షణ కల్పించగల 
అర్జునునియొక్క శక్తి పవన, సుతు, బాహు, బలమును= వాయుపుత్రుడైన భీముడియొక్క భుజశక్తి నా, నిర్మల, నీతి, 
బలము= నాయొక్క మలినం కాని నీతి బలము; నీకున్‌+కలుగన్‌= నీకుండటంవలన; అసాధ్యంబు= సాధ్యం కానిది; కలదె= 
కలదా! (లేదు). 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! పార్భుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? 


విశేషం: పార్టునిది సాంకేతికమైన ధనుర్విద్యాబలం, శస్తాస్త్రప్రయోగబలం. భీమునిది దైహికమైన బాహుబలం. శ్రీకృష్ణునిది 
నైతికమైన బుద్ధిబలం. ఈ మూడూ కూడితే అసాధ్య మేముంది? 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తడయక యేంగి నీతి బలదర్వము లొప్పంగ వాని డాసి, క 
వ్వడియును నేను భీము(డు నవశ్యము బోర బృహద్రథాత్మజుం 
గడింది రిపున్‌ జయింతుము జగన్నుత! న న్నెద నమ్ముదేని యి 
ల్లడయిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్‌. 164 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= ప్రపంచంచేత కొనియాడబడేవాడా! ఓ ధర్మరాజా!; తడయక= ఆలస్యం చేయక; ఏంగి= వెళ్ళి; 
నీతిబలదర్పములు+ఒప్పంగన్‌= నీతి, బలం, దర్పం మెరసేటట్లుగా; కవ+వడియును= అర్జునుడూ; నేను; భీముండున్‌; 
వానిన్‌= ఆ జరాసంధుడిని; డాసి= సమీపించి (ఎదుర్కొని); పోరన్‌= యుద్దంలో; కడి(ది, రిపున్‌= బలమైన శత్రువును; 
బృహద్రథ+ ఆత్మజున్‌= బృహద్రథుడియొక్క కుమారుడైన జరాసంధుని; అవశ్యమున్‌= తప్పక; జయింతుము; నన్ను+ఎదన్‌; 
నమ్ముదు+ఏనిన్‌= నన్ను నీవు మనస్సులో నమ్మినట్టయితే; అలంఘ్య, బల+ఆఢ్యులన్‌= జయించ సాధ్యం కాని బలంతో 
కూడుకొన్న వాళ్ళెన; భీమున్‌; అర్జునన్‌; నావశంబునన్‌= నా అధీనంలో; ఇల్లడ, ఇడు= ఇల్లడపెట్టుము - అంటే నీ తమ్ముళ్ళను 
నీకు మళ్ళీ చెక్కుచెదరకుండ అప్పగించే పద్దతిలో నాకు అప్పగించు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆలస్యం చేయకుండ నేను, భీముడు, అర్జునుడు ముగ్గురం వెళ్ళి, నీతి, బలం, గర్వం 
ప్రకాశించేవిధంగా బలమైన శత్రువయిన ఆ జరాసంధుణ్ణి ఎదుర్కొని యుద్దంలో తప్పక జయిస్తాము. నామీద నీకు 
నమ్మకముంటే అజేయులైన నీ తమ్ముళ్ళు భీమార్గునుల్ని నాకు ఇల్లడపెట్టు. 

యా న C9 ల 


విశేషం: కవ్వడి - బాణ ప్రయోగంలో రెండు చేతుల వడి కలవాడు - అర్జునుడు. శ్రీకృష్ణుని మాటనేర్సు అనుపమానం. 
అటు జరాసంధుణ్ణిగురించి, ఇటు భీమార్జునుల శక్తి సామర్థ్యాలనుగురించి చెప్పవలసినవన్నీ ఎంతో చతురంగా చెప్పాడు. 
చిట్టచివరకు నామీద నమ్మకముంటే, నీ తమ్ముళ్ళను నాకు అప్పగించు అన్నాడు. ఇక ధర్మరాజు తప్పించుకోగలడా? 


వ. అని నిశ్చయించి పలికిన నారాయణుని, విజయశ్రీ విభాసిత ముఖులైన భీమార్జునులం జూచి సంతుష్టాంత 
రంగుండయి ధర్మతనయుం డిట్లనియె. 165 


ప్రతిపదార్థం: అని; నిశ్చయించి; పలికిన; నారాయణునిన్‌= శ్రీకృష్ణుని; విజయశ్రీ, విభాసిత, ముఖులు+ఐన= విజయశోభతో 
ప్రకాశించే ముఖాలు కలవాళ్ళయిన; భీమ+అర్జునులన్‌, చూచి; సంతుష్ట+అంతరంగుండు+అయి= సంతోషించిన మనస్సు 
కలవాడై; ధర్మతనయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని నిర్ణయించి చెప్పిన శ్రీకృష్ణుని, విజయశోభతో (ప్రకాశిస్తున్న భీమార్జునుల ముఖాలను చూచి 
ధర్మరాజు అంతరంగంలో ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. 


చ.  ప్రియహితసత్యవాక్య! యరిభీషణ! కృష్ణ! భవన్నిదేశ సం 
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగు టేమి పెద్ద, ని 
శ్రయముగ నింక మోక్షితుల సర్వమహీశులు, నిమ్మహాధ్వర 
క్రియయును సిద్దిబొందెన యకిల్టిషకీర్తి వెలుంగుచుండంగన్‌. 166 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 77 


ప్రతిపదార్థం: ప్రియ, హిత, సత్య, వాక్య!= వినటానికి ఇంపైన, మేలు కలిగించే, సత్యమైన మాటలు కలవాడా!; అరి, భీషణ!= 
శత్రువులకు భయంకరమైనవాడా, కృష్ణ; భవత్‌+నిదేశ సంశ్రయమునన్‌= నీ ఆజ్ఞ అనే ఆశ్రయంలో; ఉన్న; మాకున్‌; అధిక, 
శత్రు జయంబు+అగుట= బలవంతులైన శత్రువులను జయించటం; ఏమి, పెద్ద= ఏమి గొప్పు?; నిశ్చయముగన్‌= అనుమానం 
లేకుండ; ఇంకన్‌=ఇక; సర్ప, మహీ+-ఈశులున్‌= అందరు రాజులు - అంటే జరాసంధుడిచేత బాధించబడుతున్న, బంధించబడిన 
రాజులంతా, మోక్షితులు+అ= (ఆ బాధలనుండి, బంధాలనుండి) విముక్తి పొందినవాళ్ళే; అకిల్చిష, క్రీర్తి= నిర్మలమైన కీర్తి; 
వెలుంగుచున్‌+ఉండంగన్‌; ఈ+మహా+అధ్వర, క్రియయును= ఈ రాజసూయ మహాయజ్ఞ కార్యం కూడ; సిద్దిన్‌= సఫలతను; 
పొందెన్‌+అ= పొందినట్లే, 


తాత్సర్యం: శ్రీకృష్ణా! నీవు ప్రియంగా, హితంగా సత్యం పలికేవాడివి. శత్రుభయంకరుడివి. నీ ఆజ్ఞను ఆశ్రయించి 
ఉండే మాకు బలవంతులైన శత్రువులను జయించటం ఒక విశేషమా! ఇక జరాసంధుడిచేత బాధితులు, బంధితులు 
అయిన రాజులందరికి ఆ బాధలనుండి బంధాలనుండి విముక్తి కలిగినట్లే, నీ నిర్మలకీర్తి ప్రకాశించేటట్లు రాజసూయ 
యజ్ఞంకూడ జరిగినట్లే, 


విశేషం: 'పొందెం గృతకృత్యతి - అని పాఠాంతరం ఉంది. మాటనేర్పులో ధర్మజుడు శ్రీకృష్ణుడికి తీసిపోయేవాడు కాడు. 
'భవన్నిదేశ సంశ్రయమున నున్న మాకు" - అని జరాసంధుడిని జయించి రాజసూయాన్ని సఫలం కావించే భారాన్నంతా 
శ్రీకృష్ణుని భుజస్కంధాలపై మోపాడు. (గాఢమైన బంధం శిథిలమైనట్టు చిత్రించే ప్రసాదగుణభూయిష్ట మైన రచన నన్నయ 
శైలి. దాని కిది చక్కని ఉదాహరణం. (చూడు: పీఠిక). - సంపా.) 
క ధరణీధర! సర్వగుణా । కర! కరుణానిరత! సర్వకార్యెకధురం 

ధర! నిను బడసిన మాకును । హరివిక్రమ! పడయరానియవియుం గలవే! 167 


ప్రతిపదార్థం: ధరణీధర!= భూమిని ధరించినవాడా! శ్రీకృష్ణా]; సర్వగుణ+ఆకర!= అన్ని సుగుణాలకు ఉనికిపట్టు అయినవాడా!; 
కరుణా, నిరత!= దయయందు ఆసక్తి కలవాడా!; సర్వ, కార్య+ఏక, ధురంధుర= అన్ని పనుల (సఫలం చేసే) భారంమొత్తాన్నీ 
వహించేవాడా!; హరి, విక్రమ!= సింహంవంటి పరా(క్రమం కలవాడా!; నినున్‌+పడసిన= నిన్ను పొందిన; మాకును; పడయరాని, 
అవియున్‌= పొందలేనివికూడా; కలవే= ఉన్నాయా! (లేవు). 


తాత్సర్యం: ఓకృష్ణా! నీవు భూమిని ధరించినవాడివి. సర్వసుగుణాలకు స్థానమైనవాడివి. దయామయుడివి. 
సర్వకార్యభారాన్ని నిర్వహించేవాడివి. సింహపరా[క్రముడివి. అటువంటి నీవు మావాడివై ఉండగా, మాకు పొందలేనివి 
ఏవైనా ఉంటాయా! 


విశేషం: ఇవన్నీ భగవంతుని గుణాలు. భగవంతుడే మా ప్రక్కన ఉంటే ఆసాధ్యం ఏమున్నది? అంటున్నాడు ధర్మరాజు. 


వ. అని సంతసిల్లి మజియు నాత్మగతంబున. 168 


తాత్పర్యం: అని సంతోషించి, ఇంకా మనస్సులో (ఇలా అనుకొన్నాడు). 


క. నయనములు నాకు( బవనత | నయ విజయులు, మనము కమలనాభుండు; వీరిం 
బ్రియహితుల( బాసి నిమిషం | బయినను నెట్లుండ నేర్తు నవిచేష్టుండనై. 169 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పవన తనయ, విజయులు= భీమార్జునులు; నాకున్‌; నయనములు= కన్నులు; కమలనాభుండు= పద్మాన్ని 
బొడ్డుగా కలవాడు- శ్రీ మహావిష్ణువు- శ్రీకృష్ణుడు; మనము= మనస్సు; వీరిన్‌= -ఈముగ్గురిని; ప్రియహితులన్‌= ఇష్టులై నా 
మేలుకోరే వాళ్ళను; పాసి= వదలి, అవిచేష్టుడను+ఐ= చేష్టలు ఉడిగినవాడినై; నిమిషంబు+అయినను= ఒక్క నిమిషమైనా; 
ఎట్టు= ఏవిధంగా; ఉండనేర్తున్‌= ఉండగలను. 


తాత్సర్యం: భీమార్జునులు నాకు కళ్ళు. కృష్ణుడు మనస్సు. ప్రియులు, హితులు అయిన ఈ ముగ్గురిని వదలి 
ఒక్కనిమిషమైనా నిర్వికారంగా ఎలా ఉండగలను? 


విశేషం: కళ్ళు, మనస్సు లేకుండా మనిషి ఉండటం ఎంత కష్టమో ఈ ముగ్గురూ లేకుండా తాను ఉండటం అంత కష్టమని 


ధర్మజుని భావన. 

వ. “అయినను నా హృదయంబు గరంబు హృద్యంబగుచున్నయది; కృష్ణార్ణునులం దలంచినవారికి శ్రీ విజయంబు 
లగు ననిన నమ్మహాత్ములం దనకు సహాయులయగా( బడసిన భీమసేనునకు శ్రీ విజయంబు లగుట యేమి 
సందేహం?'బని నిశ్చయించి 'మీకు( గార్యసిద్ది యయ్యెడు మరుగుం' డని పంచిన. 170 


ప్రతిపదార్థం: అయినను; నా, హృదయంబు; కరంబు= మిక్కిలి; హృద్యంబు+అగుచున్‌+ఉన్న, అది= సంతోషాన్ని పొందుతున్నది; 
కృష్ణ+అర్జునులన్‌= కృష్ణుణ్ణి అర్జునుణ్ణి; తలంచినవారికిన్‌= కేవలం తలచుకొన్నవారికే; శ్రీవిజయంబులు= కలిమి, గెలుపు; 
అగున్‌, అనినన్‌= కలుగుతుందనగా; ఆ+మహాత్ములన్‌= ఆ మహాత్ములిద్దరిని; తనకున్‌; సహాయులన్‌, కాన్‌= సహాయపడేవాళ్ళుగా; 
పడసిన= పొందిన; భీమసేనునకున్‌; శ్రీ, విజయంబులు= ఐశ్వర్యం, విజయం; అగుట= కలగటం; ఏమి, సందేహంబు= ఏమి 
అనుమానం? అని; నిశ్చయించి; మీకున్‌; కార్యసిద్ది= కార్య సఫలత; అయ్యెడుము= అగునుగాక!; అరుగుండు+అని= 
వెళ్ళండని; పంచినన్‌= పంపగా. 


తాత్సర్యం: అయినా నా మనస్సు చాలా సంతోషంగా ఉంది. కృష్ణార్ణునులను కేవలం స్మరించే వాళ్ళకే కలిమి, 
గెలుపు కలుగుతా యంటారు కదా! ఆ మహాత్ము లిద్దరినీ సహాయులుగా పొందిన భీమసేనునికి ఐశ్వర్యం, 
విజయం కలుగుతా యనటంలో అనుమాన మేముంది? 'మీకు కార్యసిద్ది జొతుందిి, వెళ్ళిరం' డని ధర్మరాజు వారిని 
సాగనంపించాడు. 


క్ర ఘోరరిపు( జంప నరిగెడు । వీరుల వార్‌షేయపాండవేయుల సింహా 

కారుల జూచి మనంబున । ధీరుడు ముదమందె నయ్యుధిష్టిరు. డంతన్‌. 171 
ప్రతిపదార్థం: ఘోర, రిపున్‌= భయంకరుడైన శత్రువును; చంపన్‌= చంపటానికి; అరిగెడు= వెళ్ళే; వీరులన్‌; వారొప్లీయ, 
పాండవేయులన్‌= వృష్టి కులంలో పుట్టిన శ్రీకృష్ణుణ్లి, పాండురాజు కుమారులైన భీమార్జునులను; సింహ+ఆకారులన్‌= సింహం 


వంటి ఆకారం కలవాళ్ళను; చూచి; మనంబునన్‌= మనస్సులో; ధీరుండు= ధైర్యవంతుడు అయిన; ఆ, యుధిస్టిరుండు= ఆ 
ధర్మరాజు; అంతన్‌= అప్పుడు; ముదము+అందెన్‌= సంతోషాన్ని పొందాడు. 


తాత్సర్యం: భయంకర శత్రువైన ఆ జరాసంధుణ్ణి చంపటానికి బయలుదేరిన సింహాలవంటి శ్రీకృష్ణ భీమార్జునులను 
చూచి ధర్మరాజు సంతోషించాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 79 
శ్రీకృష్ణభీమార్జునులు జరాసంధుని. జంప(బోవుట (సం. 2-18-26) 


వ.  కృష్ణభీమపార్టులు కృతక స్నాతకులయి చని, యేక పర్వత ప్రభవంబులైన కాల కూట శోణ గండకీ సదానీరలను 
నేటుల లంఘించి, సరయూనదియునుం బూర్వకోసల మిథిలా దేశంబులును గంగయుం గడచి, 
పూర్వాభిముఖులయి నిత్య ప్రయాణంబుల నమ్మగధదేశంబు సొచ్చి గోరథం బనుపర్వతం బెక్కి 172 

ప్రతిపదార్థం: కృష్ణ, భీమ, పార్టులు; కృతక, స్నాతకులు+అయి= కపటమైన స్నాతకవ్రతాన్ని పూనినవాళ్ళయి; చని= వెళ్ళి; 
ఏక, పర్వత, ప్రభవంబులు+ఐన= ఒకే పర్వతంనుండి పుట్టినవైన; కాలకూట, శోణ, గండకీ, సదానీరలు; అను; ఏజులన్‌= 
నదులను; లంఘించి= దాటి; సరయూ, నదియును= సరయూనదిని; పూర్వకోసల, మిథిలా, దేశంబులును; గంగయున్‌; 
కడచి= దాటి; పూర్వ+అభిముఖులు+అయి= తూర్పువైపునకు తిరిగినవాళ్ళయి; నిత్య, (ప్రయాణంబులన్‌= ఎడతెగని ప్రయాణాలతో; 
ఆ+మగధ, దేశంబు; చొచ్చి= (ప్రవేశించి; గోరథంబు+అను; పర్వతంబు+ఎక్కి. 


తాత్సర్యం: శ్రీకృష్ణ భీమార్జునులు కపటస్నాతక(వ్రతాన్ని స్వీకరించారు. ఒకే పర్వతంనుండి పుట్టిన కాలకూట, నోణ, 
గండకీ, సదానీర లనే నదులను దాటారు. సరయూనదిని, పూర్వకోసల మిథిలాదేశాలను, గంగానదిని అతిక్రమించారు. 
తూర్పువైపు తిరిగి, నిరంతర ప్రయాణాలు చేసి ఆ మగధదేశాన్ని (ప్రవేశించారు. గోరథం అనే పర్వతం ఎక్కారు. 


విశేషం: స్నాతకుడు-స్నానశీలవ్రతం కలవాడు; విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత మతకార్యార్థం భిక్షుకత్వం వహించి 
తీర్ణస్నానాలు చేసే (బ్రహ్మచారి. 'కృతస్నానులై'- అనే పాఠాంతరం పెక్కుప్రతులలో ఉంది. కాని, మూలంలో 'వర్చస్వినాం 
(బ్రాహ్మణానాం స్నాతకానాం పరిచ్చదాన్‌ ఆచ్చాద్య' (భండార్కరు (ప్రతి 2-18-22) అని ఉంది. అందుచేత వారిని 'కృతకస్నాతకు” 
లనటమే సమంజసం. 
చ. ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజ మన్వురంబు€ గాం 

చిరి నవసౌరభప్రసవచిత్రవనావళి గల్లుదాని నె 

వ్వరికి దురాసదంబు లగు వజ్రమయోన్నతవప్రచారు గో 

పురముల దాని నయ్యలక బోలెడు దాని మహార్ధసంపదన్‌. 173 


ప్రతిపదార్థం: ఉరుతర, హర్మ్య, మాలికలన్‌= చాల గొప్పవైన మేడల వరుసలచేత; ఒప్పు= (ప్రకాశిస్తున్న; నవ, సౌరభ, (ప్రసవ, 
చిత్ర, వన+ఆవళి, కల్లు, దానిన్‌= (క్రొత్త సువాసనలు గల పువ్వులతో కూడుకొన్న చిత్రాలైన తోటల సమూహం కలదానిని; 
ఎవ్వరికిన్‌= ఎంతశక్తి ఉన్నవాళ్ళకు కూడ; దురాసదంబులు+అగు= (ప్రవేశం సాధ్యంకాని; వ(జ్రమయ+ఉన్నత, వ(ప్ర, చారు, 
గోపురముల దానిన్‌= వజ్రాలతో నిండి, ఎత్తైన ప్రాకారాలు (చుట్టుగోడలు), అందమైన గోపురాలు కలదానిని; మహా+అర్థ 
సంపదన్‌= మిక్కుటమైన ఐశ్వర్యంలో; ఆ+అలకన్‌= ఆకుబేరుడి రాజధాని అయిన అలకాపట్టణాన్ని; పోలెడుదానిన్‌= పోలినటువంటి 
దానిని; గిరివ్రజము+అన్‌+పురంబున్‌= గిరివ్రజమనే పేరుగల పట్టణాన్ని; కాంచిరి= చూచారు. 


తాత్పర్యం: గొప్ప గొప్ప మేడల వరుసలతో (క్రొత్త వాసనలు వెదజల్లే పూలతోటలతో, ఎవ్వరికీ ప్రవేశించ సాధ్యం 
కాని ఎత్తెన వజ్రమయ (ప్రాకారాలతో, అందమైన గోపురాలతో అపార ధనసంపదతో అలకాపురిని పోలిన గిరివ్రజమనే 
పురాన్ని ఆ శ్రీకృష్ణభీమార్జునులు చూచారు. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉదాత్తం, ఉపమ, వృత్త్యనుప్రాసం. (శ్లేష మనే శబ్దగుణం ఆ నగరవైభవాన్ని రచనలో రూపుకట్టించింది. - 
సంపా.) 


వ. కని దాని యపూర్వ రామణీయక సమృద్ది కచ్చెరువడి యచ్యుతుండు భీమార్జునుల కిట్లనియె. 174 


ప్రతిపదార్థం: కని= చూచి; దాని= ఆ గిరివ్రజపురం యొక్క; అపూర్వ, రామణీయక, సమృద్దికిన్‌= అపూర్వమైన 
సౌందర్యాతిశయానికి; అచ్చెరువడి= ఆశ్చర్య పడి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; భీమ+అర్జునులకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ గిరివ్రజపురాన్ని చూచి, దాని అపూర్వ సౌందర్యాతిశయానికి ఆశ్చర్యపడి, శ్రీకృష్ణుడు భీమార్జునులతో 
ఇలా అన్నాడు. 


క గోరథమును బుషభము వై । హారము బుషిగిరియు. జైత్యకాద్రియు ననగా 
భూరిగిరు లేను దీనికి । శూరభటులువోలె. గాచి చుట్టును నుండున్‌. 175 
ప్రతిపదార్థం: గోరథమును; బుషభము, వైహారము; బుషిగిరియున్‌; చైత్యక+అ(ద్రియున్‌; అన(గా= అనే పేర్చుగల; భూరి, 


గిరులు= పెద్ద కొండలు; ఏను= అయిదు; దీనికిన్‌= ఈ గిరివ్రజమనే పురానికి; శూరభటులు, పోలెన్‌= వీరులైన భటులవలె; 
కాచి= కాపాడుతూ; చుట్టునున్‌+ఉండున్‌. 


తాత్సర్యం: గోరథం, బుషభం, వైహారం, బుషిగిరి, చైత్యకాద్రి అనే పేర్టున్న అయిదు పెద్దపర్వతాలు గిరివ్రజ మనే 
ఈ పటణానికి చుటూ ఉండి వీరభటులా రక్షణ కల్పిస్తున్నాయి. 
అ లు ౧ oa — 


విశేషం: అలం: ఉపమ. 


వ. “దానన చేసి యిప్పురంబు గిరివ్రజంబు నాంబరంగి; నిందు. దొల్లి గౌతముం డౌశీనరి యను శూద్రయందు( 
గాక్షీవాదుల సృజియించిె; నట్టి గౌతమానుగ్రహంబునను నీ దుర్గ బలంబుననుం జేసె యిమ్మాగధుల నెవ్వరును 
జయింప నోపి రనుచు( దద్ద్వారంబునం బురంబు సొరనొల్లక చైత్యకగిరి శృంగంబున కరిగి యందున్న 
మూండు భేరులం జూపి, “తొల్లింటి మాగధులు మానుషాదంబను బుషభంబు వధియించి దాని చర్మంబున 
వీని నిర్మించి; రివి యిప్పురంబు వింతవారు చొచ్చునప్పు డమ్మునిశక్తిం జేసి మోయు” ననిన. 176 


ప్రతిపదార్థం: దానన్‌+అ, చేసి= అందుచేతనే - అంటే కొండలసమూహం దాని చుట్టూ ఉండటంచేత; ఈ+పురంబు; 
గిరివ్రజంబు, నాన్‌+పరలౌన్‌= గిరివ్రజము అనేపేరుతో ఒప్పింది; ఇందున్‌= ఈపురంలో; తొల్లి= పూర్వం; గౌతముండు= 
గౌతముడు అనే పేరున్న మహర్షి జౌశీనరి, అను= జౌశీనరి అనే పేరున్న (ఉశీనర దేశంలో పుట్టింది); శూద్రఅందున్‌= 
శూద్రజాతి (స్తీయందు; కాక్షీవ+ఆదుల= కాక్షీవుడు మొదలయిన వాళ్ళను; సృజియించెన్‌= పుట్టించాడు; అట్టి; గౌతమ+ 
అనుగ్రహంబునను= గౌతమ మహర్షి యొక్క దయచేత; ఈ, దుర్గ, బలంబుననున్‌+చేసి= ఈ దుర్గంయొక్క బలంచేత; 
ఈ+మాగధులన్‌= ఈమగధరాజులను; ఎవ్వరును= ఎవ్వరుగూడ; జయింపన్‌+ఓపరు= గెలువలేరు; అనుచున్‌= అని 
అంటూ; తత్‌+ద్వారంబునన్‌= దానియొక్క వాకిటినుండి; పురంబు= గిరివ్రజపురాన్ని; చొరన్‌= (ప్రవేశించటానికి; ఒల్లక= 
ఇష్టపడక; చైత్యకగిరి, శృంగంబునకు+అరిగి= చైత్యక పర్వతంయొక్క శిఖరంమీదికి వెళ్ళి; అందున్‌+ఉన్న= ఆశిఖరంమీద 
ఉండే; మూండు భేరులన్‌= మూడు పెద్ద ఢక్కలను; చూపి; తొల్లింటి, మాగధులు= పూర్వకాలపు మగధరాజులు; 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 81 
మానుషాదంబు+అను= మానుషాదం అనే పేరున్న (మనుషులను తినేది; బుషభంబు= ఎద్దును; వధియించి= చంపి; దాని; 


చర్మంబునన్‌; వీనిన్‌= ఈభేరులను; నిర్మించిరి; ఇవి; ఈ+పురంబు= ఈ పట్టణాన్ని; వింతవారు= కొత్తవాళ్ళు; చొచ్చునప్పుడు; 
ఆ+మునిశక్తిన్‌, చేసి= ఆ గౌతమ మహర్షియొక్క మహిమచేత; మైోయున్‌= మోగుతాయి; అనిన. 


తాత్పర్యం: 'ఆ అయిదు కొండలూ చుట్టి ఉండటంచేత దీనికి గిరివ్రజ మనే పేరు వచ్చింది. పూర్వం గౌతమ 
మహాముని జౌశీనరి అనే శూద్రజాతిస్రీయందు కాక్షీవుడు మొదలయిన వాళ్ళను సృజించాడు. ఆ గౌతమ మహాముని 
దయచేత, ఈ దుర్గబలంచేత మగధరాజులను ఎవ్వరూ జయించలేరు” అని చెపుతూ శ్రీకృష్ణుడు ఆ నగరద్యారంనుండి 
గిరివ్రజపురాన్ని ప్రవేశించటానికి ఇష్టపడక, చైత్యకమనే కొండమీదికి వెళ్ళాడు. అక్కడ ఉండే మూడు పెద్ద ఢక్కలను 
భీమార్జునులకు చూపించాడు. ప్రాచీన మగధరాజులు మానుషాదమనే ఎద్దును చంపి దాని చర్మంతో వీటిని 
నిర్మించా రని, కొత్త వాళ్ళెవరైనా ఈ పురాన్ని ప్రవేశిస్తుంటే, ఆ గౌతమమహర్షిమహిమచేత ఇవి మోగుతా యని 
చెప్పాడు. 


విశేషం: శ్రీకృష్ణుని దూరదృష్టి జాగరూకత అమోఘాలు. 'మానుషాద' మనే ఎద్దుకు 'మాషాది మనే పేరుకూడా ఉన్నది. 


ఉ. దారుణ వజ్రచారు భుజదండములన్‌ బలవద్విచార గం 
భీరులు ధీరు లాక్షణమ భేరులు మూటటిని వ్రచ్చి చైత్యక 
స్పార నితంబదేశమును భగ్నము సేసి గిరివ్రజంబు న 
ద్వారమునందుం జొచ్చి రతిదర్పితు లా యదుకౌరవోత్తముల్‌. 177 


ప్రతిపదార్థం: బలవత్‌+విచార, గంభీరులు= బలవంతుల్లా విచారించటం (అంటే బలమైన ఆలోచన) చేత గంభీరంగా 
ఉండేవారు; ధీరులు= ధైర్యశాలులు; అతిదర్సితులు= మిక్కిలి గర్వంతో ఉన్నవాళ్ళు; ఆ, యదు, కౌరవ+ఉత్తముల్‌= ఆ 
యదువంశ, కురువంశ ్రేష్టులు - శ్రీకృష్ణ భీమార్జునులు; దారుణ, వజ్ర, చారు, భుజ, దండములన్‌= కఠినమై, వజ్రంవలె 
అందమైన బాహుదండాలతో; ఆ, క్షణము+అ= అప్పటికప్పుడే; భేరులు; మూంటిని, వ్రచ్చి= పగులగొట్టి; చైత్యక, స్సార 
నితంబ, దేశమును= చైత్యకపర్వతంయొక్క విశాలమైన నడిమిభాగాన్ని; భగ్నము, చేసి= భేదించి; గిరివ్రజంబున్‌= ఆ గిరివ్రజ 
పురాన్ని; అద్వారమునందున్‌= ద్వారం కాని త్రోవలో; చొచ్చిరి= ప్రవేశించారు. 


తాత్పర్యం: బలవంతులా ఆలోచించటంవల గంభీరంగా ఉన్నవాళ్ళు, ధైర్యవంతులు, ఎంతో గర్వంతో ఉన్నవాళ్ళు 
op] se} Mm హా 

అయిన ఆ యదువంశ కురువంశ (శ్రేష్టులైన శ్రీకృష్ణభీమార్జునులు, వ(జ్రంలా కఠినాలు సుందరాలు అయిన 

భుజదండాలతో తత్‌క్షణమే ఆభేరులు మూడింటిని పగులగొట్టారు. చైత్యకపర్వతంయొక్క నడిమిభాగాన్ని భేదించి, 

గిరి వజపురాన్ని ద్వారం కాని మార్గంలో (ప్రవేశించారు. 


విశేషం: గాఢబంధం శిథిలమైనట్టు భాసించే ఈ పద్యరచన ప్రసాదగుణ విశిష్టం. ఇటువంటి రచన నన్నయకు అభిమానపా[త్రం. 
భేరులు పగులగొట్టిన ఈ వీరక్రియను వర్షించే ఈ పద్యం తద్భావవ్యంజకంగా అక్షరరమ్యమై ఉంది. (సంపా.) 


క. ఘోరాకారులు మాలా । కార గృహంబులకు గంధిక గృహంబునకున్‌ 
దా రరిగి మువ్వురు బలా । త్మారంబున( గొనిరి పుష్పగంధము లొప్పన్‌. 178 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఘోర+ఆకారులు= భయంకరమైన ఆకారాలు కలవాళ్ళు - శ్రీకృష్ణ భీమార్జునులు; మాలాకార, గృహంబులకున్‌= 


పూలమాలలు కట్టే వాళ్ళ ఇళ్ళకు; గంధిక, గృహంబునకున్‌= సుగంధ (ద్రవ్యాలు అమ్మేవాళ్ళ ఇంటికి; తారు= తాము; అరిగి= 
వెళ్ళి; మువ్వురు; బలాత్కారంబునన్‌= బలవంతంగా; పుష్ప, గంధములు= పువ్వులు, గంధం; కొనిరి= తీసికొన్నారు. 


తాత్సర్యం: భయంకరాకారులైన శ్రీకృష్ణభీమార్జునులు మువ్వురు పూలమాలలు కట్టేవాళ్ళ ఇళ్ళకు, సుగంధాలు 
అమ్మేవాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా పూలు, గంధం తీసుకొన్నారు. 


విశేషం: అలం: (క్రమం. 


వ. అందు మాల్యాలంకృతమౌళులు6 జందనాగరు రూషితహస్తులు విసయమాన మాగధ నిరీక్ష్యమాణులు 
నయి రాజమార్గంబు గదియం జని, యనవరతంబును బ్రాహ్మణులకు సుప్రవేశంబగుచున్న జరాసంధు 
మందిరంబు గోవాసంబు హిమవత్సింహంబులు సొచ్చునట్లు యాదవ పాండవ సింహంబులు 
సొచ్చిన. 179 


ప్రతిపదార్థం: అందున్‌; మాల్య+- అలంకృత, మౌళులున్‌= పూలమాలలచేత అలంకరించబడిన సిగలు కలవాళ్ళు; చందన+అగరు+ 
రూషిత, హస్తులు= గంధం అగరు పూతలచేత కప్పబడిన చేతులు కలవాళ్ళు; విస్మయమాన, మాగధ, నిరీక్ష్యమాణులున్‌+ 
అయి= ఆశ్చర్యపడే మగధ పౌరులచే చూడబడేవాళ్ళు అయి; రాజ మార్గంబు; కదియన్‌+చని= చేరువగా వెళ్ళి; అనవరతంబును= 
ఎల్లప్పుడు; బ్రాహ్మణులకున్‌; సుప్రవేశంబు+అగుచున్‌+ఉన్న= చక్కగా ప్రవేశించటానికి అవకాశ మున్న; జరాసంధు మందిరంబున్‌= 
౧ 

జరాసంధుని యొక్క ఇంటిని; గోవాసంబు= ఆవు నివసించేచోటును; హిమవత్‌+సింహంబులు= హిమాలయ పర్వతాలలో 
ఉండే సింహాలు; చొచ్చు+అట్టు= (ప్రవేశించేవిధంగా; యాదవ, పాండవ, సింహంబులు= యాదవశ్రేష్టుడైన శ్రీకృష్ణుడు, 
పాండవశ్రేష్టులైన భీమార్జునులు; చొచ్చినన్‌= (ప్రవేశించగా. 


తాత్పర్యం: యాదవ పాండవ సింహాలైన శ్రీకృష్ణ భీమార్జునులు సిగల్లో పువ్వులు అలంకరించుకొన్నారు. చేతులకు 
గంధం అగరు పూసుకొన్నారు. మగధపౌరులు ఆశ్చర్యపరవశులై చూస్తుండగా ఆ ముగ్గురూ రాజమార్లానికి చేరువగా 
వెళ్ళారు. అన్ని వేళలా బ్రాహ్మణులకు చక్కగా ్రవేశమున్న ఆ జరాసంధుని మందిరంలో గోశాలలో హిమాలయ 
సింహాలు (ప్రవేశించినట్లు ప్రవేశించారు. 


విశేషం: అలం. ఉపమ. మున్ముందు జరుగనున్న జరాసంధవధను పద్యంలోని అలంకారం ప్రస్పుటంగా ధ్వనింపజేస్తుంది. 
గోవాసంలోకి సింహాలు (ప్రవేశిస్తే ఇక ఆ గోవు (బ్రతుకగలదా! గో వంటే ఎద్దు అనే అర్ధంకూడ ఉంది. 
జరాసంధుడు శ్రీకృష్ణ భీమార్జునుల కెదురు వచ్చుట (సం. 2-19-29) 


ఆ. అర్దరాత్ర మయిన నభ్యాగత ద్విజ । స్నాతకులకు నెదురుచని కరంబు 
భక్తి. బూజలిచ్చు పరమవ్రతుం డప్పు । డెదురు వచ్చి వారి కిష్టమెసంగ. 180 


ప్రతిపదార్థం: అర్హ రాత్రము+అయినన్‌= నడిరేయి అయినా; అభ్యాగత, ద్విజ, స్నాతకులకున్‌= అప్పటి కప్పుడు వచ్చే 
బ్రాహ్మణ స్నాతకవ్రతులకు; ఎదురు, చని= (ఆహ్వానించటానికి) లేచి ఎదురుగా వెళ్ళి; కరంబు= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో; 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 83 


పూజలు+ఇచ్చు= పూజలు చేసే; పరమ(వ్రతుండు= శ్రేష్టమైన వ్రతం పూనిన ఆ జరాసంధుడు; అప్పుడు= ఆ సమయంలో; 
ఎదురు, వచ్చి= శ్రీకృష్ణభీమార్జునులకు ఎదురుగా వెళ్ళి; వారికిన్‌; ఇష్టము+ఎసంగన్‌= ప్రీతి కలిగేలా. 


తాత్సర్యం: అర్హరా(త్రి అయినా అభ్యాగత బ్రాహ్మణ స్నాతకవ్రతులను ఆహ్వానించి, అమితభక్తితో అర్భనలు చేసే 
ఆ జరాసంధుడు స్నాతకవ్రతుల్లా అప్పుడు వచ్చిన ఆ శ్రీకృష్ణ భీమార్జునులకు ఎదురు వెళ్ళాడు. వాళ్ళకు ప్రీతిగా. 


విశేషం: (వ్రతభేదాన్నిబట్టి వ్రతులు తొమ్మిది విధాలు - బుషి స్నాతకుడు, యతి, స్టాండిలుడు; ద్వయాతిగుడు, మూలికుడు, 
లోచకుడు, బౌర్వుడు, ఖపుటుడు. వీరిలో స్నానశీలవ్రతుడు స్నాతకుడు. (స్నాతకులుకూడ తొమ్మిదివిధాలుగా ఉంటారు. 
వారు: 1. సంతానంకొరకు పెండ్లిచేసికొనదలచి ధనాన్ని యాచించేవాడు, 2. తన ధనాన్ని యాగాదులందు (బ్రాహ్మణుల కిచ్చి 
దరిద్రుడై ధనాన్ని కోరేవాడు, 3. యజ్ఞార్థం ధనాన్ని యాచించేవాడు, 4. గురుదక్షిణకోసం ధనాన్ని కోరేవాడు, 5. బాటసారుల 
పోషణకై ధనాన్ని యాచించేవాడు, 6. రోగులపోషణకై ధనాన్ని యాచించేవాడు, 7. ఆలుబిడ్డల పోషణకై ధనాన్ని యాచించేవాడు, 
8. బీదలకు అన్నదానం నిమిత్తం యాచించేవాడు, 9. వేదపఠనానికై కావలసిన సౌకర్యాలను కోరేవాడు.-సంపా.) 


క.  ధీయుతుండయి మధుపర్మము । సేయంగ సమకట్టి దాని. జేకొనని మహో 
పాయుల గర్వంబు నభి | ప్రాయంబు నెలింగి మగధపతి యి ట్లనియెన్‌. 181 


ప్రతిపదార్థం: మగధపతి= మగధరాజైన జరాసంధుడు; ధీయుతుండు+అయి= బుద్దిబలం కలవాడయి; మధుపర్కము= 
పెరుగు, తేనె కలిపిన తీయని పదార్థం; చేయంగన్‌= (వారికి) ఇవ్వగా; సమకట్టి= పూనుకొని; దానిన్‌= ఆ మధుపర్కాన్ని; 
చేకొనని= తీసికొనని; మహా+ఉపాయుల= మిక్కిలి ఉపాయంగల వాళ్ళయొక్క - అంటే శ్రీకృష్ణభీమార్దునులయొక్క; 
గర్వంబున్‌= గర్వాన్ని; అభిప్రాయంబున్‌= ఉద్దేశాన్ని; ఎణీంగి= తెలిసికొని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: తా నిచ్చే మధుపర్కాన్ని తీసికోవటానికి ఇష్టపడని ఆ శ్రీకృష్ణభీమార్జునుల గర్వాన్ని, ఉద్దేశాన్ని బుద్ధిబలం 
గల ఆ మగధరాజు జరాసంధుడు గ్రహించాడు. వాళ్ళతో ఇలా అన్నాడు. 


విశేషం: జరాసంధుని మందిరంలో ప్రవేశించటానికి తప్పనిసరై ఆ శ్రీకృష్ణ భీమార్జునులు బ్రాహ్మణస్నాతక వేషధారులయ్యారేకాని, 
నిజానికి వాళ్ళు క్షత్రియులు, శత్రువులు కదా! అందుచేత జరాసంధు డిచ్చే మధుపర్కాన్ని స్వీకరిస్తారా? 


తే. స్నాతకులరేని పూవులు. జందనంబు(। జనునె బలిమిమైంగొని తాల్పణ? జైత్యకాద్రి 
తటము మీ రిట్లు వ్రచ్చి దోర్దర మెసంగం । జులుక నద్వారమునం బ్రోలు సొరంగనగునె? 182 


MW 
ప్రతిపదార్థం: స్నాతకులరు+ఏని= (మీరు) స్నాతకవ్రతం పూనినే వాళ్ళే అయితే; పూవులున్‌; చందనంబున్‌= గంధాన్ని; 
బలిమిమైన్‌= బలవంతంగా; కొని= (గ్రహించి; తాల్ప్సన్‌= ధరించటానికి; చనునె= తగునా?; చైత్యక+అద్రి, తటమున్‌= చైత్యక 
పర్వత ప్రదేశాన్ని; మీరు; ఇట్టు= ఈవిధంగా; (వ్రచ్చి= భేదించి; దోః+దర్సము= భుజగర్వం; ఎసంగన్‌= మెరసేటట్టు; చులుకన్‌= 
(30) (30) 
సులువుగా; అద్వారమునన్‌= ద్వారం కాని మార్గంలో; (ప్రోలున్‌= గిరివ్రజపురాన్ని; చారంగన్‌= (ప్రవేశించటం; అగునె= తగునా! 


తాత్సర్యం: మీరు నిజంగా స్నాతకవ్రతులే అయితే మాలాకార గంధిక గృహాలనుండి పూలను, గంధాన్ని బలవంతంగా 
(గ్రహించి ధరించటం తగునా? అంతే కాదు, మీరు ఈ విధంగా చైత్యకప్రదేశాన్ని భేదించి భుజగర్వంతో ద్వారం 
కాని మార్గంనుండి గిరివ్రజపురాన్ని (ప్రవేశించటం తగునా? 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'మటియు నా కావించిన మధుపర్కంబు ప్రతిగ్రహైంపనొల్లమి యిది యేమి? మీరలు వేషధారుల కావలయు; 
మీ వేషంబున బ్రాహ్మణత్వంబును మహాసత్త్వ దీర్ణబాహు పృథులవక్షోలక్షణంబుల క్షత్రియత్వంబును 
బ్రకాశించుచున్న యవి' యనిన వానికి నారాయణుం డి ట్లనియె. 183 

ప్రతిపదార్థం: మజీయున్‌; నా కావించిన= నేను ఇచ్చిన; మధుపర్కంబు; (ప్రతిగ్రహింపన్‌= అందుకోటానికి; ఒల్లమి= 
ఇష్టపడకపోవటం; ఇది; ఏమి; మీరలు= మీరు; వేషధారులు+అ= స్నాతకులవలె వేషం వేసుకొన్నవాళ్ళే; కావలయున్‌= అయి 
ఉంటారు; మీ, వేషంబునన్‌; బ్రాహ్మాణత్వంబును; మహా, సత్త్వ, దీర్భ, బాహు, పృథుల, వక్ష, లక్షణంబులన్‌= మిక్కిలి 
బలంగలవై, పొడవైన బాహువులయొక్క విశాలమైన వక్షస్థ్రలంయొక్క లక్షణాలచేత; క్షత్రియత్వంబును; ప్రకాశించుచున్‌+ఉన్నయవి; 
అనిన; వానికిన్‌; నారాయణుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'అంతే కాదు, నే నిచ్చిన మధుపర్కాన్ని మీ రెందుకు స్వీకరించటం లేదు? మీరు కేవల స్నాతకవేషధారుల్లా 
ఉన్నారు. మీ వేషంలో బ్రాహ్మణత్వం అగుపిస్తూఉంది. బలమైన మీ బాహువుల్లో, విశాలమైన వక్షస్ట్రలాల్లో క్షత్రియత్వం 
ప్రకాశిస్తూ ఉంది” - అని పలికిన జరాసంధునితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. 


విశేషం: నా కావించిన - ఇచట కర్షపద (ప్రథమకు షష్టి వచ్చింది. ఈ (ప్రయోగాలు నన్నయ భారతంలో మెండు. 


క. స్నాతకులు పుణ్యకర్మస । నాతను లగుచున్న బ్రాహ్మణ క్షత్రియ వి 
డ్దాతులయందును క్షత్రియ । జాతి స్నాతకుల మేము జనవినుత! మతిన్‌. 184 


ప్రతిపదార్థం: జనవినుత!= జనులచేత కొనియాడబడే ఓ జరాసంధా!; స్నాతకులు; పుణ్యకర్మ, సనాతనులు= పుణ్యకర్మలచేత 
ప్రాచీనులు; అగుచున్‌+ఉన్న; (బ్రాహ్మణ, క్షత్రియ, విట్‌+జాతుల, అందును= (బ్రాహ్మణక్షత్రియ వైశ్యజాతులలో; మతిన్‌= 
బుద్దిచేత; ఏము= మేము; క్షత్రియజాతి స్నాతకులము. 

ఠా యె 


తాత్పర్యం: పుణ్యకర్మలు చేయటంచేత పురాతనులు అయిన బ్రాహ్మణక్షత్రియ వైశ్యజాతి స్నాతకుల్లో మేము 
క్షత్రియజాతిస్నాతకులము. 


విశేషం: 'జనవినుతమతిన్‌ - జనులచేత కొనియాడబడే అభిప్రాయంచేత - అని ఇచ్చట అర్థం చెప్పి అన్వయించవచ్చు. 
కాని పెక్కుప్రతుల్లో 'జనవినుతనిధీ, జనవినుతమతీ, సౌజన్యనిధీ' అనే పాఠాంతరాలు ఉండటంచేత జనవినుతి అనేదాన్ని 
జరాసంధునికి సంబోధనగా భావించటమే ఉచిత మనిపిస్తుంది. 


వ. ద్వారంబున మిత్రనివాసంబును నద్వారంబున నమిత్రనివాసంబును జొచ్చుట యిది బాహువీర్య 
సంపన్నులయిన క్షత్రియులకుం గర్తవ్యంబు; మటి గంధమాల్యంబులయందు లక్ష్మి యుండుం గావున 
బలాత్మారంబున గంధ మాల్యంబులు గొంటిమి; నీయందుల మాకు నొండు కార్యంబు గలుగుటం జేసి 
నీయిచ్చు నర్హ్యంబు గొన నొల్లి' మనిన జరాసంధుం డిట్లనియె. 185 


ప్రతిపదార్థం: ద్వారంబునన్‌; మిత్ర నివాసంబును= మి(త్రునియొక్క ఇంటిని; అద్వారంబునన్‌= ద్వారం కాని మార్గంలో - 
అంటే ప్రవేశించకూడని మార్గంలో; అమిత, నివాసంబును= శత్రువుయొక్క ఇంటిని; చొచ్చుట= (ప్రవేశించటం; ఇది; బాహు, 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 85 
వీర్య, సంపన్నులు+అయిన= భుజబలసంపద కలవాళ్ళయిన; క్షత్రియులకున్‌; కర్తవ్యంబు= చేయదగినపని; మటజి; గంధ, 
మాల్యంబుల, అందున్‌= గంధంలో, పువ్వుల్లో; లక్ష్మి ఉండున్‌; కావున; బలాత్కారంబునన్‌= బలవంతంగా; గంధ, మాల్యంబులు= 
గంధం, పూలమాలలు; కొంటిమి= తీసుకున్నాము; నీ, అందుల= నీపట్ల్ట; మాకున్‌; ఒండు, కార్యంబు= మరొక విధమైనపని; 
కలుగుటన్‌, చేసి= ఉండటంచేత; నీ, ఇచ్చు+అర్హ్యంబు= నీవు ఇచ్చే అర్భ్యాన్ని; కొనన్‌= తీసికోటానికి; ఒల్లము= ఇష్టపడం; 
అనినన్‌; జరాసంధుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ద్యారంనుండి మి(త్రునిగృహాన్ని, ద్వారం తప్పించి శత్రుగృహాన్ని (ప్రవేశించటం భుజబలసంపన్నులైన 
క్షత్రియులకు ఉచితమైన పనే. గంధంలో పువ్వుల్లో లక్ష్మి ఉండటంచేత మేము వాటిని బలాత్కారంగా (గ్రహించాం. 
నీతో మాకు వేరే పని ఉంది. అందువల్ల నీ విచ్చే అర్థాన్ని అంగీకరించం” అని శ్రీకృష్ణు డనగానే జరాసంధుడు 
ఇలా అన్నాడు. 


విశేషం: గంధం, పువ్వులు లక్ష్మీస్థానాలు కనుక - దానం తీసుకోవటం క్షత్రియులకు ఉచితం కాదు కనుక, శ్రీకృష్ణ 
భీమార్జునులు బలవంతంగా వాటిని గ్రహించారు. అర్హ్యం స్వీకరిస్తే ఆర్షసంప్రదాయానుసారం అది ఇచ్చినవారిని ఆశీర్వ దించాలి; 
వాళ్ళ హితాన్ని కోరాలి. శ్రీకృష్ణభీమార్జునులు జరాసంధుడిని చంపటానికి వచ్చారు. అందుచేతనే ఆత డిచ్చే అర్థాన్ని 
గ్రహించలేదు. నన్నయకాలంలో 'అందులి సప్తమీవిభక్తిపత్యయంగా ఉన్నట్టుంది. 
ఆ. మీరు నాకు నేను మీకు నెన్నండు ము । నహిత మాచరించినదియు లేదు; 

మీకు నేల నే నమిత్తుండ నైతి? ని । రాగసుండ సద్దుణాన్వితుండ. 186 
ప్రతిపదార్థం: మీరు; నాకు; నేను; మీకున్‌; ఎన్నండున్‌= ఎప్పుడుకూడ; మున్ను= ఇదివరకు; అహితము= అపకారం; 
ఆచరించినదియు, లేదు= చేయలేదు; నిరాగసుండన్‌= తప్పు(పాపం) లేనివాణ్ణి; సద్గుణ+అన్వితుండన్‌= మంచి గుణాలతో 
కూడుకొన్న వాణ్ణి; మీకున్‌; ఏల= ఎందుచేత; అమి(త్రుండను= శత్రువును; ఐతిన్‌= అయ్యాను. 


తాత్సర్యం: ఇదివరకెప్పుడూ మీరు నాకుగాని, నేను మీకుగాని అపకారం చేయలేదు. పైగా నేను ఏ తప్పూ 
చెయ్యనివాణ్ణి. మంచిగుణాలు కలవాళ్ణి. ఎందుచేత మీకు నేను శత్రువు నయ్యాను? 


విశేషం: మాటలలోని వికటత్వం ఉదారతాగుణ లక్షణం (చూడు వివరాలకు పీఠిక). (సంపా.) 


క. 'సురమునివరులకు వసుధా । మరులకు భక్తుండ నుత్తమక్షత్రకులా 

చరితుండి ననిన ధరణీ । ధరు6 డమ్మగధేశ్వరునకు దా ని ట్లనియెన్‌. 187 
ప్రతిపదార్థం: సుర, ముని, వరులకున్‌= దేవతలకు, మునిశ్రేష్ణులకు; వసుధా+అమరులకున్‌= భూసురులకు - అంటే 
బ్రాహ్మణులకు; భక్తుండన్‌= భక్తుణ్ణి; ఉత్తమ, క్షత్ర, కుల+ఆచరితుండన్‌= ఉత్తమమైన క్షత్రియ కుల ధర్మాలను ఆచరించేవాలి; 
అనినన్‌= అని అనగా; ధరణీధరుండు= శ్రీకృష్ణుడు; ఆ+మగధ+ఈశ్వరునకున్‌= ఆ మగధ రాజైన జరాసంధునికి; తాన్‌= 
తాను; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'దేవతలకు, మునిశ్రేష్టులకు, బ్రాహ్మణులకు నేను భక్తుణ్ణి. ఉత్తమ క్షత్రియ ధర్మాల్ని ఆచరించేవాణ్డి' 
- అని జరాసంధు డనగానే శ్రీకృష్ణుడు అతనితో ఇలా అన్నాడు. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కులరక్షార్థ మఖిల నృప । కులోద్వహునియోగమున నకుంరితశత్రు 
ప్రకయవిధాయుల మయి యిం । దులకున్‌ వచ్చితిమి దుష్టదూషణబుద్దిన్‌. 188 


ప్రతిపదార్థం: కులరక్షా+అర్థము= క్షత్రియ కులాన్ని రక్షించటంకొరకు; అఖిల, నృప, కుల+ఉద్వహు, నియోగమునన్‌= అన్ని 
క్షత్రియ వంశాలను ఉద్దరించేవాడైన ధర్మరాజు ఆజ్ఞచేత; అకుంఠిత, శత్రు, ప్రళయ, విధాయులము+అయి= అపజయ 
మెరుగని శత్రునాశం కలిగించే వాళ్ళమై; దుష్ట, దూషణ. బుద్దిన్‌= దుర్మార్గులను నిందించే ఉద్దేశంతో; ఇందులకున్‌= 
ఇక్కడికి; వచ్చితిమి. 


తాత్సర్యం: క్షత్రియ వంశాలనన్నింటిని ఉద్దరించేవా డైన ధర్మరాజు ఆజ్ఞతో క్షత్రియకులాన్ని రక్షించటానికి, 
అపజయ మెరుగని శత్రువుల్ని అంతం చేయటానికి, దుర్మార్లుల్ని దూషించటానికి ఇక్కడికి వచ్చాము. 


సీ, కడంగి యత్యుత్తమ క్షత్రియ చరితంబు । నందు వర్తిల్లుదు నంటి, జనుల 
కెవ్వరి కెన్నండు నెగ్గొనరింప నే । నంటి, సత్‌క్షత్రియు లవని నొరులు 
నీయట్లు క్రూరులై నృపతుల( జెజంబెట్టి । పశువరించుచు( బశుపతి నుమేశు 
వరదు( బూజించిన వారును గలరె? ము । న్నింతకు నగ్గలం బెద్ది యెగ్గు? 


ఆ. కారణంబు లేక దారుణు€ డయి సాధు । హింస సేయు కుజను. డెల్లవారి 
కప్రియుండ కాక యప్రియలక్షణం । బొండు గలదె తలంప నుత్తములకు? 189 


ప్రతిపదార్థం: కడంగ= ప్రయత్నించి; అతి+ఉత్తమ, క్షత్రియ, చరితంబు+అందున్‌= మిక్కిలి శ్రేష్టమైన క్షత్రియ జీవనంలో; 
వర్తిల్హదును+అంటి(వి)= నడుచుకొంటానని అన్నావు; జనులకున్‌+ఎవ్వరికిన్‌= ఏమానవులకు కూడ; ఎన్నండున్‌= ఎప్పుడుకూడ; 
ఎగ్గు= కీడు; ఏను= నేను; ఒనరింపన్‌= చేయను; అంటి(వి)= అన్నావు; అవనిన్‌= భూమిలో; సత్‌+క్ష్మత్రియులు= ఉత్తములైన 
రాజులు; ఒరులు= ఇతరులు; నీ, అట్టు= నీవలె; (క్రూరులు+ఐ= దుర్మార్గులై; నృపతులన్‌= రాజులను; చెజన్‌+పెట్టి= 
చెరసాలలో బంధించి; పశువరించుచున్‌= బలియిస్తూ; పశుపతిన్‌= శివుని; ఉమా+ఈశున్‌= పార్వతీపతిని; వరదున్‌= 
వరాలిచ్చేవాణ్ణి (శంకరుని); పూజించినవారును; మున్ను= ఇదివరకు; కలరె= ఉన్నారా?; ఇంతకున్‌= ఇంతకంటె; అగ్గలంబు= 
ఎక్కువైన; ఎగ్గు= కీడు; ఎద్ది= ఏది; కారణంబు, లేక; దారుణు(డు+అయి= దుర్మార్లుడై; సాధు, హింస, చేయు= మంచివాళ్ళను 
బాధించే; కుజను(డు= దుష్టుడు; ఎల్లవారికిన్‌= అందరికీ; అప్రియుండు+అ, కాక= శత్రువే కాక; ఉత్తములకున్‌= సజ్ఞనులైన 
వాళ్ళకు; తలంపన్‌= ఆలోచిస్తే; అప్రియ, లక్షణంబు= శత్రులక్షణం; ఒండు, కలదె= ఇంకొకటి ఉన్నదా? 


తాత్పర్యం: ఓ జరాసంధా! నీవు అత్యుత్తమ క్షత్రియ జీవితం గడుపుతున్నట్లు చెప్పావు. ఎవ్వరికీ ఎప్పుడూ ఏ కీడూ 
చేయలే దన్నావు. భూమిమీద ఉత్తమ క్షత్రియులు నీవలె (క్రూరులై రాజులను చెరబట్టి బలియిస్తూ ఇంతకుముం 
దెన్నడైనా శివుణ్ణి పూజించారా? ఇంతకు మించిన కీడు ఇంకేమైనా ఉందా? అకారణంగా సాధుజనులను హింసించే 
దుష్టుడు అందరికీ శత్రువే కదా! ఆలోచిస్తే ఉత్తములకు ఇంతకంటె వైరకారణం ఇంకొకటి ఏముంది! 


నిశేషం: పశుపతి - (ప్రమథగణాలకు, పశువులకు అనగా జీవులకు - వారిని సంసారబంధము నుండి రక్షించువాడు ప్రభువు 
- శివుడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 87 


వ. నిర్ణయుండై సవర్జుండు నిర్జోషు లైన సవర్డుల వధియించునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది? నీయట్టి 
పాపకర్ముల నుపేక్షించిన నఖిల ధర్మ రక్షణ క్షములమైన మమ్ము. దత్పాపంబు వొందు నని పాపభయంబున 
నిన్ను నిగ్రహింప వచ్చితిమి; నాకంటె నధికుండైన క్షత్రియుండు లేండని గర్వించి యొరుల నవమానించి 
పలుక వలదు. 190 


ప్రతిపదార్థం: నిర్రయుండు+ఐ= దయలేనివాడై; స, వర్షుండు= తమకులంవాడు; నిర్జోషులు+ఐన= తప్పు చేయని వాళ్ళయిన; 
స, వర్గులన్‌= తనకులం వారిని; వధియించు+అంతకంటెన్‌= చంపటంకంటె; మిక్కిలి= ఎక్కువైన; పాతకంబు= పాపం; 
ఒండు+ఎద్ది= ఇంకొకటి ఏముంది?; నీ, అట్టి= నీవంటి; పాప, కర్ములన్‌= పాపపు పనులు చేసేవాళ్ళను; ఉపేక్షించినన్‌= 
వదలివేస్తే; అఖిల, ధర్మ, రక్షణ క్షములము+ఐన= అన్ని ధర్మాలను రక్షించటానికి సమర్ధులమైన; మమ్మున్‌; తత్‌+పాపంబు= 
ఆపాపం; పొందున్‌; అని; పాపభయంబునన్‌= పాపంవల్ల కలిగే భయంచేత; నిన్నున్‌; నిగ్రహింపన్‌= దండించటానికి; 
వచ్చితిమి; నాకంటెన్‌; అధికుండు+ఐన= గొప్పవాడైన; క్షత్రియుండు; లేడు+అని; గర్వించి; ఒరులన్‌= ఇతరులను; అవమానించి; 
పలుక; వలదు. 


తాత్సర్యం: కఠినాత్ముడై ఒక కులంవాడు, ఏతపూ్యూ చేయని తనకులంవాళ్ళను చంపటం కంటె ఎక్కువైన పాపం 
ఇంకేముంది? నీవంటి పాపపు పనులు చేసేవాళ్ళ సంగతి పట్టించుకోకుండ వదలివేస్తే సర్వధర్మాలను రక్షించటానికి 
సమర్భ్థులమైన మాకు, ఆ పాపం సం(క్రమిస్తుంది. ఆ పాపభయంచేతనే నిన్ను దండించటానికి వచ్చాము. నన్ను 
మించిన క్షత్రియుడు లేడన్న గర్వంతో ఇతరులను అవమానించి మాట్లాడవద్దు. 


క. అవినీతులయి మహాత్ముల | కవమానము సేసి మును జయద్రథ దంభో 
ద్దవ కార్తవీర్యులనువా । రవజితులయి రొరులచే మహాబలులయ్యున్‌. 191 


ప్రతిపదార్థం: మును= పూర్వం; జయ(ద్రథ, దంభోద్భవ, కార్తవీర్యులు+అనువారు; మహాబలులు+అయ్యున్‌= మిక్కిలి 
బలంకలవారు అయినప్పటికిని; అవినీతులు+అయి= నీతిలేని వాళ్ళయి; మహాత్ములకున్‌; అవమానము; చేసి; ఒరులచేన్‌= 
ఇతరులచేత; వారు; అవజితులు+అయిరి= ఓడించబడినవా రయ్యారు. 


తాత్పర్యం: పూర్వం జయ(ద్రథుడు, దంభోద్భవుడు, కార్తవీర్యుడు మహాబలవంతులే అయినా అవినీతిపరులై 
మహాత్ములను అవమానించటంచేత ఇతరులచేతుల్లో ఓడిపోయారు. 


విశేషం: జయ(ద్రథుడు - సింధుదేశాధిపతి అయిన వృద్దక్షత్రుని కుమారుడు. ఇతనికి సైంధవుడనే పేరుకూడ ఉంది. ఇతడు 
ధృతరాష్ట్రుడి కూతురు దుస్సలకు భర్త. అయితే ఈ సైంధవుడు పార్టునిచేత కురుక్షేత్రంలో చచ్చాడు. అందుచేత ఇక్కడ 
అతడని చెప్పటం కుదరదు. యశోదా వృహన్మననుల కొడుకైన జయద్రథు డున్నాడు. అతడే ఇతడు. దంభోద్భవుడు - 
గంధమాదనంమీద తపస్సు చేసుకొంటున్న నరనారాయణుల దగ్గరకు (క్రొవ్వెక్కి వెళ్ళి, యుద్దానికి రమ్మని పిలిచి వాళ్ళచేతిలో 
ఓడిపోయిన రాజు. కార్తవీర్యుడు - కృతవీర్యుడి పుత్రుడు. హైహయవంశపు రాజు. దత్తాత్రేయుని వరంతో వెయ్యిచేతులు 
పొందినవాడు. జమదగ్ని మహామునిని అవమానించి పరశురామునిచేత నాశనమైనవాడు. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తరలము. 

అతుల విక్రమ సంపదన్‌ రణయజ్ఞ దీక్షితులై రిపు 

ప్రతతి నోర్షిన వీరు, లుగ్రతపంబు సేసినవారు స 

ద్గతికి( బోదురు గాక; యి ట్లపకారదారుణవృత్తి ను 

ద్దతిని బైరవపూజ సేసిన దాన సద్గతి గల్గునే? 192 
ప్రతిపదార్థం: అతుల, విక్రమ, సంపదన్‌= సాటిలేని పరాక్రమమనే సంపదతో; రణ, యజ్ఞ దీక్షితులు+ఐ= యుద్దమనే 
యజ్ఞంలో దీక్షగలవాళ్ళయి; రిపు ప్రతతిన్‌= శత్రు సమూహాన్ని; ఓర్చిన= ఓడించిన; వీరులు; ఉగ్ర, తపంబు= భయంకరమైన 
తపస్సు; చేసిన, వారు; సత్‌+గతికిన్‌= స్వర్గానికి; పోదురుగాక; ఇట్టు= ఈవిధంగా; అపకార, దారుణ, వృత్తిన్‌= అపకారంతో 
కూడుకొన్న క్రూరమైన నడవడితో; ఉద్దతిని= గర్వంతో; భైరవ, పూజ= శివపూజ; చేసిన; దానన్‌= దానిచే; సత్‌+గతి= మోక్షం; 


కల్లునే= కలుగునా? 


తాత్సర్యం: సాటిలేని పరాక్రమమనే సంపదతో, యుద్దమనే యజ్ఞంలో దీక్షవహించి, శత్రుసమూహాన్ని ఓడించినవీరులు, 
గొప్పతపస్సు చేసినవాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. కాని, నీవలె సాటిరాజులను (క్రూరంగా హింసిస్తూ గర్వంతో 
శివపూజ చేస్తే మోక్షం లభిస్తుందా! 


విశేషం: అలం: రూపకం. 'తరలం'లో న-భ-ర-స-జ-జ-గ- అనే గణాలు ఉంటాయి. 12వ అక్షరం యతి స్థానం. ఇందులో 
మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మారిస్తే మత్తకోకిల అవుతుంది. (శ్రీకృష్ణుడు అధిక్షేపాత్మకంగా మాట్లాడిన 
ఈపద్యంలోని వాక్యవిన్యాసంలో వికటత్వం గోచరిస్తుంది. దానివలన ఉదారత పోషించబడి ఓజోగుణం రాణించింది. అధిక్షేపంలో 
కూడా అగ్రామ్యత గోచరించటం ఉదాత్తుని స్వభావానికి వ్యంజకం. - సంపా.) 


తరలము. 
చెడక నా వచనంబు సేయుము; చెచ్చెరన్‌ ధరణీశులన్‌ 
విడిచి పుచ్చుమ; యేను గృష్టుండ, వీండు భీముడు, వా(డు గ 
వ్వడి; భవత్కత దారుణం బను వహ్ని యార్వ6ంగ నున్న య 
క్కడి(ది వీరులు వీర లిద్దజు గర్వితుల్‌ కురుసింహముల్‌, 193 


ప్రతిపదార్థం: చెడక= చెడిపోక; నా, వచనంబు, చేయుము= నేను చెప్పినట్లు చేయుము; చెర+చెరన్‌= వెంటనే, ధరణీ+-ఈశులన్‌= 

రాజులను (చెరలో ఉన్న వాళ్ళను) విడిచి, పుచ్చుము+అ= విడిచిపెట్టుమా!; ఏను= నేను; కృష్ణుండ; వీడు; భీముడు; 

వాండు; కవ్వడి= అర్జునుడు; భవత్‌+కృత, దారుణంబు+అను= నీచే చేయబడిన దుర్మార్గమనే; వహ్ని= అగ్నిని; ఆర్సంగన్‌= 

చల్లార్చటానికి; ఉన్న= సిద్దంగా ఉన్న; ఆ+కడింది, వీరులు= ఆగొప్పవీరులు; వీరలు+ఇద్దణు; గర్వితుల్‌= గర్వించి ఉన్నవారు- 
(30) ఠా యలు 

అంటే పెచ్చు పెరిగి ఉన్నవాళ్ళు; కురు సింహముల్‌= కురువంశశ్రేష్టులు. 


తాత్సర్యం: నీవు చెడిపోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి; వెంటనే చెరలో ఉండే రాజు లందరిని 
విడిచిపెట్టు. నేను కృష్ణుణ్ణి. ఇతడు భీముడు. అతడు అర్జునుడు. నీదుర్మార్గం అనే నిప్పును చల్లార్చటానికి సిద్దంగా 

యు acrac) జ న. నలి. ఠా 
ఉన్న ఆ మహావీరు లిద్దరూ గర్యోన్నతులు, కురువంశ శ్రేష్టులు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 89 


విశేషం: అలం: రూపకం. కవిత్రయంలో తరలవృత్తాన్ని నన్నయయే ఎక్కువగా వాడాడు. (నన్నయ రచించినవి 25; ఎజ్జన 
రచించినవి-8, తిక్కన రచించినవి-5.). విశేషించి ఈ ఘట్టంలోనే శ్రీకృష్ణుడి మాటలుగా వరుసగా రెండు తరలవృత్తాలను 
వాడటం గమనార్హం. శ్రీకృష్ణుడు జరాసంధుళ్ణి మందలించి, అతనిని శిక్షించడానికి వచ్చామని బెదిరించిన ఈ వాక్యాలు ఈ 
విశేషవృత్తంలో ఉండటం ఛందౌచిత్యం. పై వృత్తంలోవలె ఇందులోకూడ ఉదారతను ఓజస్సుకు అంగంగా పోషించటం 
పాత్రౌచిత్య, సందర్భౌచిత్య కారకం. (సంపా.) 


కు కడు( గ్రూరు(డవయి నృపతుల । విడువనినా( డాజి( బాండవేయులు నీయు 
క్కడ(చి భుజశక్తి యేర్పడ । విడిపింతురు గడిమి నిఖిల విషయాధిపులన్‌. 194 


ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి; క్రూరుండవు+అయి= దుర్మార్లుడివై; నృపతులన్‌= రాజులను; విడువని, నాండు= విడిచిపెట్టనిరోజు; 
ఆజిన్‌= యుద్దంలో; పాండవేయులు= పాండురాజుకుమారులైన ఈ భీమార్జునులు; భుజశక్తి= భుజబలం; ఏర్పడన్‌= 
ప్రకాశించగా; నీ, ఉక్కు+అడ(చి= నీయొక్క పొగరును అణచి; కడిమిన్‌= ఆధిక్యంతో; నిఖిల, విషయ+అధిపులన్‌= అందరు 
భూపతులను - అంటే నీకు బందీలుగా ఉన్న రాజు లందరిని; విడిపింతురు. 


తాత్సర్యం: పరమ దుర్మార్లుడివై నీవు రాజులను చెరనుండి విడిపించకుంటే, పాండుపుత్రులైన ఈ భీమార్జునులు 
తమ భుజబలంతో నీ పొగరు అణచివేస్తారు. నీకు బందీలైన రాజులందరినీ విడిపిస్తారు. 


నిశేషం: శ్రీకృష్ణుడు భీమార్జునుల పరా(క్రమాన్ని ప్రశంసించి వారిని ఉత్సాహపరిచాడు. జరాసంధుణ్ణి నిందించి అతణ్ణి 
రెచ్చగొట్టాడు. యుద్దానికి రంగాన్ని సిద్దం చేశాడు. 
ల ఠా ఠా 


వ. అనిన విని జరాసంధుండు సటాసముత్పాటన కుపితకుంజర వైరియుంబోలె. గడునలిగి పటు కుటిల 
భ్రుకుటి ఘటిత నిటలుం డగుచు. బురుషోత్తమున కి ట్లనియె. 195 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; జరాసంధుండు; సటా, సమ్‌+ఉత్‌+పాటన, కుపిత, కుంజర, వైరియున్‌+పోలెన్‌= జూలు గట్టిగా 
పట్టి ఊడబెరకటంచేత కోపపడిన, ఏనుగుల శత్రువైన సింహంవలె; కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి; పటు, కుటిల, (భ్రుకుటి, 
ఘటిత, నిటలుండు+అగుచున్‌= ఎక్కువగా వంకర తిరిగిన బొమముడిపాటుతో కూడిన నొసలు కలవాడై; పురుష+ఉత్తమునకున్‌= 
శ్రీకృష్ణునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: శ్రీకృష్ణుని మాటలకు జరాసంధుడు జూలు గట్టిగా పట్టి పెరకటంచేత కోపించిన సింహంలా ఎంతో 
కోపంతో మిక్కిలి వక్రమైన బొమముడిపాటుగల నొసలు కలవాడై ఇలా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. అక్షరరమ్యమైన నన్నయశైలికి ఇదొక చక్కని ఉదాహరణ. శ్రీకృష్ణ భీమార్జునుల అక్రమ ప్రవేశంతో, 
వాళ్ళ అహంకార (ప్రదర్శనతో, అన్నింటిని మించి ఆ శ్రీకృష్ణుడి కవ్వింపు మాటలతో, జరాసంధుడు ఎంత కోపోద్రిక్తుడయ్యాడో 
ఈ వచనంలోని ఉపమానమే కాక ఇందులోని పద ఘటన కూడ పాఠకునికి ప్రత్యక్షం చేస్తున్నది. కటువైన ఉచ్చారణ, వక్రమైన 
ఆకారం ఉండే టి కారం సటాసముత్సాటనతో (ప్రారంభమై, వడివడిగా ఆ జరాసంధుని కోపం ఎట్టా పెరిగిందో ఒక్కపెట్టున 
అతని ముఖమెంత కటువుగా మారిందో, నొస లెంత వక్రత వహించిందో చక్కగా వ్యక్తం చేస్తూ ఉంది. ఇక్కడ టి 
కారావృత్తితో వృత్త్యనుప్రాసమనే శబ్దాలంకారం ఉంది. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


కు అమితపరాక్రమమున నా । క్రమించి పరనృపుల నోర్టి గర్వించుట దో 
సమె? యిది సత్‌క్షత్రియ ధ । ర్మమ; యే నెప్పుడు. బరాక్రమవ్రతు(డ నిలన్‌. 196 
ప్రతిపదార్థం: అమిత, పరాక్రమమునన్‌= మిక్కిలి పరాక్రమంతో; ఆ(క్రమించి= దండెత్తి; పరనృపులన్‌= శత్రురాజులను; 


ఓర్చి= జయించి; గర్వించుట; దోసమె= తప్పా?; ఇది; సత్‌+క్షత్రియ, ధర్మము+అ= ఉత్తమక్షత్రియ ధర్మమే; ఇలన్‌= 
భూమిమీద; ఏన్‌= నేను; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; పరా(క్రమ(వ్రతు(డన్‌= పరాక్రమంతో జీవించటమే (వ్రతంగా కలవాణ్ణి, 


తాత్సర్యం: అమితపరా(క్రమంతో పరరాజులమీద దండెత్తి వాళ్ళను జయించి గర్వించటం తప్పా? ఇది ఉత్తమ 
క్షత్రియధర్మమే కదా! ఈనేలమీద ఎప్పుడూ పరాక్రమంతో జీవించటమే నా వ్రతం. 


క. దేవార్థముగా( దెచ్చిన । యీ వసుధాధిపుల నేల యే విడుతు. బ్రతా 
పావజితరిపు(డ( గావున । నీ వెటు(గవె తొల్లి ధారుణీధర! నన్నున్‌? 197 


ప్రతిపదార్థం: దేవ+అర్థముగాన్‌= దేవుడికొరకు - అంటే పరమేశ్వరుడికి బలిఇవ్వటానికని; తెచ్చిన; ఈ, వసుధా+అధిపులన్‌= 
ఈ భూపతులను - రాజులను; ఏల= ఎందుకు; ఏన్‌= నేను; విడుతున్‌= విడిచిపెడతాను; (ప్రతాప+అవజిత, రిపుండన్‌= 
పరాక్రమంచేత జయింపబడిన శత్రువులు కలవాడిని; కావున= అవటంచేత; ధారుణీ, ధర!= శ్రీకృష్ణా; తొల్లి= ఇదివరకు; నీవు; 
ఎతు౯గవె; నన్నున్‌. 


తాత్సర్యం: పరమేశ్వరునికి బలియివ్వటానికై పట్టి తెచ్చిన రాజు లందరిని ఎందుకు వదలిపెడతాను? పరా[క్రమంచేత 
శత్రువుల్ని జయించినవాబ్లి. శ్రీకృష్ణా! నా సంగతి నీ కిదివరకు తెలియదా? 


విశేషం: జరాసంధుని దెబ్బకు తాళలేక మధురనుండి ద్వారవతికి తననివాసాన్నే మార్చుకొన్న శ్రీకృష్ణునికి 'నీ వెటుంగవె తొల్లి 
ధారుణీధర నన్నున్‌ అనే జరాసంధుని మాటపోటు ఆయువుపట్టు తాకేదిగా ఉంది. 


జరాసంధుండు యుద్దమునకు భీముని( గోరుకొనుట (సం. 2-20-28) 


(ఈక 


“సమకట్టి సైన్యంబు సైన్యంబుతో నొండెం । దొడరి మీ మువ్వురతోడ నొందె. 
నిద్దజతో నొండె, నెక్కటి యొక్కని | తో నొండెం, బొడిచెద దోర్టలమున 

నే యాయుధంబున నెమ్మెయి€ బోరంగ । నిష్ట మయ్యది యుత్సహింపుం డనిన, 
'నొక్కనితో( బల్వు రుద్దతులయి పూని | యుద్దంబు సేయుట యుచితమగునె? 


ఆ. యధిక బాహుబలులమయిన మా మువ్వుర । యందు నొక్కరుని మహాబలాథ్యు. 
గోరికొనుము; వాండు ఘోరాజిలో నిన్ను | మొనసి మల్లయుద్దమున జయించు.” 198 


ప్రతిపదార్థం: సమకట్టి= పూనుకొని; సైన్యంబు, సైన్యంబుతోన్‌+ఒండెన్‌= సైన్యం సైన్యంతోకాని; తొడరి= ప్రయత్నించి; మీ, 
మువ్వురతోడన్‌+ఒండెన్‌= మీ ముగ్గురితోకాని; ఇద్దజతోన్‌+ఒండెన్‌= ఇద్దరితోకాని; ఎక్కటి, ఒక్కనితోన్‌+ఒండెన్‌= ఒంటరిగా 
ఒక్కనితోకాని; పొడిచెదన్‌= యుద్దం చేస్తాను; దోః+బలమునన్‌= బాహుబలంచేతగాని; ఏ, ఆయుధంబునన్‌= ఏరకమైన 
ఆయుధంచేతగాని; ఏ, మెయిన్‌= ఏవిధంగా; పోరంగన్‌= యుద్దం చెయ్యటానికి; ఇష్టము= మీకు ఇష్టమో; ఆ+అది= ఆవిధం; 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 91 


ఉత్సహింపుండు= పూనుడు; అనినన్‌; ఒక్కనితోన్‌; పలువురు; ఉద్దతులు+అయి= విజృంభించినవాళ్ళయి; పూని= పూనుకొని; 
యుద్దంబు; చేయుట; ఉచితము+అగునె= తగునా?; అధిక, బాహు, బలులము+ఐన= మిక్కిలి భుజబలం కలవాళ్ళమైన; 
మా, మువ్వుర, అందున్‌; మహా, బల+ఆఢ్యున్‌= గొప్ప బలంతో కూడుకొన్నవాణ్ణి; ఒక్కరుని; కోరికొనుము; వాండు; ఘోర+ 
ఆజిలోన్‌= భయంకరమైన యుద్దంలో; నిన్నున్‌; మొనసి= ఎదుర్కొని; మల్ల, యుద్దమునన్‌; జయించున్‌. 


తాత్సర్యం: "సైన్యం సైన్యంతోగాని, మీ ముగ్గురితో కాని, మీలో ఇద్దరితోకాని, ఒంటరిగా మీలో ఒక్కరితో కాని 
యుద్దం చేయటానికి నేను సిద్దం. బాహుబలంతోకాని, ఆయుధంతో కాని, ఏవిధంగా పోరాడటం మీకిష్టమో ఆ 
విధంగా నాతో యుద్దానికి రండి” అని జరాసంధు డనగానే "పెక్కుమంది బలవంతులు విజృంభించి ఒక్కడితో 
యుద్దం చేయటం ఉచితం కాదు. అధిక బలశాలురమైన మా ముగ్గురిలో మహాబలవంతుడైన ఒక్కళణ్ణి కోరుకో. 
అతడే నిన్ను ఎదుర్కొంటాడు. భయంకరమైన మల్లయుద్దంలో నిన్ను జయిస్తాడు” అని శ్రీకృష్ణు డన్నాడు. 


విశేషం: శ్రీకృష్ణుని మాటనేర్పు అమోఘం. మా ముగ్గురిలో ఎవరినైనా ఒక్కడిని కోరుకొమ్మని పైకి అన్నట్లే అని, మహాబలాఢ్యుణ్ణి 
కోరుకొమ్ము, అతడు మల్లయుద్దంలో నిన్ను జయిస్తా డని పలికి పరోక్షంగా జరాసంధునిదృష్టిని మహాబలుడైన వాయుపుత్రుడు, 
మల్లయుద్దనిపుణుడు అయిన భీముడివైపు మళ్ళించాడు. 
క. అనిన మురవైరి పలుకులు । విని బార్దద్రథుండు భూరివీర్యు మరున్నం 

దను గోరికొనియె 'నీతం । డని నెన యగు నాకు ననుచు నతిదర్సితుందై. 199 
ప్రతిపదార్థం: అనినన్‌; ముర, వైరి, పలుకులు= మురుడనే రాక్షసునికి శత్రువైన శ్రీకృష్ణుని మాటలు; విని; బార్హ్మద్రభుండు= 
బృహద్రథుడి పుత్రుడైన జరాసంధుడు; భూరి, వీర్యున్‌= గొప్ప పరాక్రమం కలవాడైన, మరుత్‌+నందనున్‌= వాయుతనయుడైన 


భీమసేనుని; ఈతండు; అనిన్‌= యుద్దంలో; నాకున్‌; ఎన= సరి; అగున్‌; అనుచున్‌; అతిదర్పితుండు+ఐ= మిక్కిలి గర్వంతో 
కూడుకొన్నవాడై; కోరికొనియెన్‌. 


తాత్పర్యం: శ్రీకృష్ణుని మాటలు విని జరాసంధుడు గర్వంతో 'యుద్దంలో నాకు సరిజోడు పవన తనయుడైన 
భీముడే అని ఆతల్లి కోరుకొన్నాడు. 


విశేషం: భీముడే నాకు యుద్దంలో సరి ఉద్దీ అని అతణ్ణ్లి కోరుకొన్న జరాసంధుని అభిమానంగూడ అభినందించతగ్గదే. 
వ. ఇట్లు జరాసంధుండు భీమసేనుతో మల్లయుద్దంబు సేయ నిశ్చయించి తన తనయు సహదేవుని రాజ్యంబున 
కభిషిక్తుంజేసి పురోహిత కృత స్వస్త్యయనుండై. 200 


ప్రతిపదార్థం: ఇటు; జరాసంధుండు; భీమసేనుతోన్‌; మల్ల, యుద్దంబు; చేయ, నిశ్చయించి, తన, తనయున్‌= తన 
కుమారుణ్ణి; సహదేవునిన్‌; రాజ్యంబునకున్‌= మగధరాజ్యానికి; అభిషిక్తున్‌+చేసి= రాజుగా చేసి; పురోహిత, కృత, స్వస్తి+అయనుండు+ 
ఐ= పురోహితులచేత చేయబడిన మంగళాశీర్వచనాలుకలవాడై. 


తాత్సర్యం: ఆ విధంగా జరాసంధుడు భీమసేనునితో మల్లయుద్దం చేయటానికి నిశ్చయించి, ముందుగా తన 
కుమారుడైన సహదేవుణ్ణి మగధరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి, తాను పురోహితుల మంగళాశీర్వచనాలు పొంది. 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: జరాసంధునికి ఆయుధాలవలన మరణం లేదనే వరం ఉంది. కాని ఇప్పుడు భీమునితో జరుగబోయేది మల్లయుద్ధం. 
జయం తథ్యం కాదు. అందుకే జరాసంధుడు మరణానికికూడా సిద్దమై యుద్దానికి పూనుకొంటున్నాడని సహదేవుని పట్టాభిషేకం 
సూచిస్తున్నది. జరాసంధుని మరణ సూచన ఉంది కనుక ఇది వస్తుధ్వని. (సంపా.) 
ఆ. బలియు( డపుడు వెండ్రుకలు పాచి ముడిచి గం । టెసంగ దాల్చి వీరరసికవృత్తి 

నుద్దతుండు మల్లయుద్ద ప్రసాధనం । బమర నిలిచె వేడ్క నమితబలుండు. 201 
ప్రతిపదార్థం: బలియు(డు= బలవంతుడైన జరాసంధుడు; అపుడు; వెండ్రుకలు; పాచి= వెనుకకు (త్రోసి; ముడిచి; గంటు+ 
ఎస(గన్‌= ముడి ఒప్పేటట్టుగా; తాల్చి= వేసికొని; వీర, రసిక, వృత్తిన్‌= వీరరసావేశం పొందిన వాడి విధంగా; ఉద్దతుండు= 


విజృంభించినవాడు; అమిత, బలు(డు= మిక్కిలి బలవంతుడయిన జరాసంధుడు; మల్ల, యుద్ద, (ప్రసాధనంబు= మల్లయుద్దానికి 
తగిన అలంకరణ; అమరన్‌= ఒప్పుగా; వేడ్కన్‌= సంతోషంతో; నిలిచెన్‌= నిలిచాడు. 


తాత్సర్యం: అప్పుడు మహాబలవంతుడైన ఆ జరాసంధుడు తనజుట్టు వెనుకకు నెట్టి ముడివేసుకొన్నాడు. వీరరసావేశంతో 
విజృంభించాడు. మల్లయుద్దానికి తగిన అలంకరణతో ఆ భీమునిముందు నిలిచాడు. 


వ. భీమసేనుండును వానికి నక్కజంబుగా మల్లయుద్ద సన్నద్దుం డయి ప్రతిభటించి నిలిచె నంత. 202 


ప్రతిపదార్థం: భీమసేనుండును; వానికిన్‌= ఆ జరాసంధునికి, అక్కజంబుగాన్‌= ఆశ్చర్యం కలిగేటట్టుగా; మల్ల, యుద్ద, 
సన్నద్దుండు+అయి= మల్లయుదానికి సిద్దమైనవాడై; (ప్రతిభటించి= ఎదిరించి; నిలిచెన్‌; అంత= అప్పుడు. 
ఠా హ్‌ ఠా యా నజ 


తాత్పర్యం: భీమసేనుడు కూడ జరాసంధునికి ఆశ్చర్యం కలిగే టటుగా మలయుదానికి సిదమె అతనికి దీటుగా 
౧ ౧ లు m= 
ఎదుట నిలిచాడు. 


భీమసేన జరాసంధుల మల్లయుద్దము (సం. 2-21-10) 


మ. సమసత్త్వాతిశయుల్‌ వృకోదర జరాసంధుల్‌ మహోద్యత్సరా 

క్రమ మొప్పం గడు నల్లి యొండొరుల( జుల్కం దాంకి రన్యోన్యదు 

రమ దోర్టండ పటుప్రహార జనితధ్వానంబు బ్రహ్మాండ భాం 

డము నిండన్‌ లయకాల దండధర చండక్షోభమో నా జనుల్‌. 203 
ప్రతిపదార్థం: సమ, సత్త్వ+అతిశయుల్‌= సమానమైన బలం యొక్క అధిక్యం కలవాళ్ళు; వృకోదర, జరాసంధుల్‌= భీమసేన 
జరాసంధులు; మహా+ఉద్యత్‌+పరా(క్రమము+ఒప్పన్‌= పెల్లుబికిన శౌర్యం ప్రకాశించగా; అన్యోన్య, దుర్చమ, దోః+దండ, పటు 
ప్రహార, జనిత, ధ్యానంబు= పరస్పరం అణచటానికి సాధ్యం కాని భుజదండాల తీవ్రమైన దెబ్బలచే పుట్టిన శబ్దం; (బ్రహ్మాండ, 
భాండము= కుండవంటి ఆకారంలో ఉన్న భువనగోళం; నిండన్‌= నిండగా; జనుల్‌; లయ, కాల, దండధర, చండ, క్షోభమో, 


నాన్‌= ప్రళభయకాలంలోని యమునివల్ల ఏర్పడే భయంకరకల్లోలమా అని అనుకొనేటట్టుగా; కడున్‌+అల్గి= మిక్కిలి కోపించి; 
ఒండు+ఒరులన్‌= ఒకరి నొకరు; చుల్కన్‌= సుళువుగా; తాశిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: సమబలులై, విజృంభించిన భీమజరాసంధు లిద్దరు, పెల్లుబికిన పరాక్రమంతో, పరస్పరం అణచసాధ్యంకాని 
తమ బాహుదండాల తీవ్రమైన దెబ్బల ధ్వని బ్రహ్మాండ భాండమంతా నిండగా, ప్రజలంతా అది ప్రళయకాల 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 93 


యముని వల్ల ఏర్పడిన అల్లకల్లోలమా అని అనుకొనేటట్టుగా మితిమీరిన కోపంతో మహోద్రిక్తులై ఒకరినొకరు 
అవలీలగా ఎదుర్కొన్నారు. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. రెండు మదపుటేనుగులు ఢీకొన్నట్లు భీమజరాసంధుల మల్లయుద్దపు తొలితాకిడిని మత్తేభవృత్తంలో 
వర్లించటం, వారి భుజదండ (ప్రహారాలను బిందుపూర్వక డకార పౌనఃపున్యంచేత ధ్వనింప చేయటం శబ్దశాసనుడైన నన్నయ 
మనోహర కవితాశిల్పం. (వీరరౌద్ర రసస్ఫోరకమైన ఈ పద్యరచనలో కాంతి అనే శబ్దగుణంతో ఉజ్జ్వలంగా భాసించే ప్రసాదం 
ప్రదర్శితం. - సంపా.) 


క. కర్షితరిపు లన్యోన్యా । కర్షణ సంకర్షణాపకర్షణముల సా 
మర్షు లయి పెన(గి రాహవ । హర్షంబున( బవనసుత బృహద్రథపుత్తుల్‌. 204 


ప్రతిపదార్థం: కర్షితరిపులు= పరస్పరం ఆకర్షితులైన శత్రువులు; పవన, సుత, బృహద్రథ, పుత్రుల వాయుదేవుని కొడుకైన 
భీముడు, బృహ(ద్రథుని కొడుకైన జరాసంధుడు; అన్యోన్య+ఆకర్షణ, సంకర్షణ+అపకర్షణములన్‌= ఒకరి నొకరు లాగటంచేత, 
నలపటంచేత, (త్రోయటంచేత; స+అమర్షులు+అయి= కోపంతో కూడుకొన్నవాళ్ళయి; ఆహవహర్షంబునన్‌= యుద్దమందలి 
ఉత్సాహంతో; పెనంగిరి= పోరాడారు. 


తాత్సర్యం: పరస్పరం కలియబడిన శత్రువులు ఆ భీమ జరాసంధులు ఒకరినొకరు లాగటంచేత, నలపటంచేత, 
త్రోయటంచేత అతిశయించిన కోపంతో యుడ్లోత్సాహంతో పోరాటం సాగించారు. 


విశేషం: ఒకదాని వెంట ఒకటిగా వచ్చే రకారషకారసంయోగం ఆ మల్లయుద్దమహావీరుల పెనుగులాటను మనోహరంగా 
ధ్వనింపజేస్తున్నది. మహాకవుల రచనల్లో అక్షరాల కూర్పు అంతరభావాన్ని ధ్వనింపచేస్తుందనటానికి (50006 echoing the 


sense) ఇదొక ఉదాహరణ. 


క వ్యాయామకర్మశ స్టిర । కాయుల యుద్దము భయానకం బయ్యె మహో 
థ థి 
గ్రాయస పరిఘాయిత కరి । నాయత భుజదండ దారుణాఘాతములన్‌. 205 
ప్రతిపదార్థం: వ్యాయామ, కర్కశ, స్థిర, కాయుల= వ్యాయామంచేత - అంటే కసరత్తుచేత - కఠినమై గట్టిపడిన శరీరాలు 
కలవాళ్ళయొక్క; మహా+ఉ(గ+ఆయస, పరిఘాయిత, కఠిన+ఆయత, భుజ, దండ, దారుణ+ఆఘాతములన్‌= మిక్కిలి 


భయంకరాలైన ఇనుప గుదియల వలె కఠినాలై పొడవైన బాహుదండాలయొక్క; తీవ్రమైన దెబ్బలచేత; భయానకంబు+అయ్యెన్‌= 
భయాన్ని కలిగించే దయింది. 


తాత్పర్యం: వ్యాయామంచేత గట్టిపడిన శరీరాలు కల ఆ భీమజరాసంధుల మల్లయుద్ధం భయంకరమైన 
ఇనుపగుదియలా కఠినంగా పొడవుగా ఉన్న వాళ్ళ బాహుదండాల దెబ్బలతో భయంకరంగా మారింది. 


నిశేషం: నన్నయగారు పద్యంలో విరివిగా ఇచట (ప్రయోగించిన సవర్ల దీర్భసంధులు, భీమ జరాసంధుల బాహుదండాల 
దీర్భతకు, సమానతకు, తీవ్రతకు చక్కని సూచికలు. 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అతులబలుల్‌ పరస్పర జయార్జులు పార్టివపుంగవుల్‌ మరు 
త్స్పుత మగధేశ్వరుల్‌ సమరశూరులు దారుణలీలం బోరి రూ 
ర్లిత భుజదర్ప మేర్పడంగ సింహగజేంద్రములట్లు, వజ్ర ప 
ర్వతముల యట్లు, ఘోరతర వాసవ వృత్రులయట్లు నిద్దజున్‌. 206 


ప్రతిపదార్థం: అతుల బలుల్‌= సాటిలేని బలం కలవాళ్ళు; పరస్పర, జయ+అర్జులు= ఒకరినొకరు జయించగోరే వాళ్ళు; 
పార్థివ పుంగవుల్‌= రాజశ్రేష్టులు; సమర, శూరులు= యుద్దవీరులు; మరుత్‌+సుత, మగధ+ఈశ్వరుల్‌= వాయుపు(త్ర, 
మగధరాజులైన - భీమ జరాసంధులు; ఊర్జిత, భుజ, దర్పము= దృఢమైన బాహు గర్వం; ఏర్పడంగన్‌= మెరయగా; సింహ, 
గజ+ఇం(ద్రముల, అట్టు= సింహం మదపుటేనుగులవలె; వ(జ్ర, పర్వతముల, అట్టు= వజ్రాయుధ పర్వతాల వలె; ఘోరతర, 
వాసవ, వృత్రుల, అట్టు= మిక్కిలి భయంకరులైన దేవేంద్ర వృత్రాసురులవలె; ఇద్దణున్‌; దారుణ, లీలన్‌= భీకర పద్దతిలో; 
పోరిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: సాటిలేని బలం కలవాళ్ళు, ఒకరినొకరు జయించాలన్న కాంక్ష కలవాళ్ళు, రాజగ్రేష్టులు, యుద్దవీరులు 
అయిన భీమ జరాసంధు లిద్దరు - సింహ గజేం[ద్రుల్లా వ(జ్రపర్వతాల్లా, ఇంద్ర వృత్రాసురుల్లా భయంకరంగా 
యుద్దం చేశారు. 


విశేషం: అలం: ఉపమ. వాళ్ళిద్దరూ సమస్థాయిలో ఎంత పట్టుగా పోరుతున్నా, భీముణ్ణి సింహంతో, వజ్రాయుధంతో, 
దేవేంద్రునితో పోల్చటం, భీమవిజయాన్నీ జరాసంధపరాజయాన్నీ అద్భుతంగా ధ్వనింపజేస్తున్నది. ఇది అలంకార మూలంగా 
జరిగే వస్తుధ్వని. భీముని విజయాన్ని సూచించటానికై నన్నయ ఇచట మూలంలోని ఉపమానాల (క్రమం మార్చటం విశేషం. 
(వస్తుస్వభావస్ఫూర్తితో కూడిన అర్థవ్యక్తిహీతుత్వం గల అర్థవ్యక్తి అనే శబ్దగుణం ఇందులో ప్రసాదగుణాన్ని సార్థకంగా 
పోషిస్తున్నది. సర్వరససామాన్యమైన (ప్రసాదగుణం రౌద్రరసపోషకంగా ఈ రచనలో రాణిస్తున్నది. - సంపా.) 


వ. ఇట్లు కార్తిక మాసంబునం బ్రథమ దివసంబునం దొడంగి భీమజరాసంధు లెడ యుడుగక యొండొరులం 
బట్టియు. గిట్టియు నడిచియుం బొడిచియు. దాంచియుం ద్రోచియు మహాయుద్దంబు సేయుచుం 
ద్రయోదశినాం డిద్దజుం గిట్టి మల్లయుద్ద కౌశలం బేర్పడం బెనంగు నెడం జతుర్దశినాంటి రాత్రియందు 
జరాసంధు నతిశ్రాంతభావం బుపలక్షించి యధోక్షజుండు భీమున కి ట్లనియె. 207 


ప్రతిపదార్థం: ఇట్టు; కార్తికమాసంబునన్‌; ప్రథమ, దివసంబునన్‌= పాడ్యమినాడు; తొడంగి= ప్రారంభించి; భీమ, జరాసంధులు; 
ఎడ, ఉడుగక= (స్థానం విడువక) విడివడక; ఒండొరులన్‌= ఒకరినొకరు; పట్టియున్‌= గట్టిగా పట్టుకొని; కిట్టియున్‌= 
ఎదుర్కొని; అడిచియున్‌= కొట్టి; పొడిచియున్‌; తాంచియున్‌= తన్ని; (త్రోచియు= (త్రోసి; మహాయుద్దంబు; చేయుచున్‌; 
త్రయోదశినాడు= పదమూడవరోజు; ఇద్దణున్‌; కిట్టి= సమీపించి (తలపడి); మల్లయుద్దకౌశలంబు= మల్లయుద్దంలోని నేర్చు; 
ఏర్పడన్‌= (ప్రకటమయ్యేటట్లు; పెనంగు+ఎడన్‌= యుద్దం చేస్తున్న సమయంలో; చతుర్హశినాంటి రాత్రియందున్‌= పదునాల్గవ 
నాటి రాత్రి; జరాసంధు= జరాసంధునియొక్క; అతి, (శ్రాంత, భావంబు= మిక్కిలి అలసిన స్థితిని; ఉపలక్షించి= గుర్తించి; 
అధోక్షజుండు= శ్రీకృష్ణుడు; భీమునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా కార్తిక శుద్ద పాడ్యమినాడు ప్రారంభించి భీమ జరాసంధులు ఒకరినొకరు పట్టి, కొట్టి, 
పొడిచి, తన్ని, త్రోసి ఎడతెగని మహాయుద్దం చేశారు. త్రయోదశినాడు ఇద్దరు తమ మల్లయుద్దసామర్థ్యం 
ణు యలు ౧ ణు 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 95 


ప్రకటమయేటట్లు పెనుగులాడగా చతుర్దశినాటి రాత్రి జరాసంధుడి అలసటను గుర్తించి శ్రీకృష్ణుడు భీమసేనునితో 
౧ యలు అవి ac) 
ఇలా అన్నాడు. 


విశేషం: 'ఎడయుడుగకి కు మూలం - 'అనారతం దివారాత్ర మవి(శ్రాంత మవర్తతి (భండార్కరు (ప్రతి. 2-21-17). నన్నయ 
గారు మూలంలో వర్గింపబడిన భీమజరాసంధుల యుద్దంయొక్క అవి[శాంతత నంతా ఎడయుడుగకి అనే ఒక్క చక్కని 
తెలుగుమాటలో చెప్పి విడిచారు. 


భీము(డు జరాసంధుని సంహరించుట (సం. 2-22-3) 


చ.  విరహితసత్తుుం డయ్యెం బ్రతివీరుండు; వీని నశేష ధారుణీ 
శ్వరనికరాపరాధు నతిసాహసికున్‌ వధియించి, నీ భుజ 
స్థిరత యెలర్ప నయ్యనిలదేవుబలంబును నీ బలంబు భా 
సురముగ మాకు€ జూపుము విశుద్ధయశోనిధి! మారుతాత్తజా! 208 


ప్రతిపదార్థం: విశుద్ధ, యశః, నిధి= నిర్మలమైన కీర్తికి నిలయమైన వాడా!; మారుత+ఆత్మజా!= వాయుదేవుని కుమారుడా!- 
భీమసేనా!; ప్రతివీరుడు= శత్రువీరుడైన జరాసంధుడు; విరహిత, సత్తుండు+అయ్యెన్‌= కోల్పోయిన బలం కలవాడయ్యాడు 
అంటే బలాన్ని కోల్పోయాడు; అశేష, ధారుణీ+ఈశ్వర, నికర+అపరాధున్‌= సకల రాజులసమూహానికి అపకారం చేసినవాణ్ణి; 
అతి సాహసికున్‌= మిక్కిలి తెగింపు కలవాణ్ణి వీనిన్‌= ఈ జరాసంధుణ్ణి, వధియించి= చంపి; నీ, భుజ, స్థిరత= నీ భుజ 
బలంయొక్క చెక్కుచెదరని స్థితి; ఎలర్పన్‌= (ప్రకటమయ్యేటట్టు; నీ బలంబు; ఆ+ అనిలదేవు, బలంబును= ఆ 
వాయుదేవునియొక్క బలంకూడ; భాసురముగన్‌= (ప్రకాశించేటట్టు; మాకున్‌; చూపుము. 


తాత్పర్యం: నిర్మలమైన కీర్తికి నిలయుడవైన ఓ వాయుపుత్రా! శత్రువీరు డైన జరాసంధుడు బలహీను డయ్యాడు. 
సకల రాజ సమూహానికి అపకారం చేసి, మితిమీరిన సాహసుడైన ఇతబ్బీ వధించి, నీ భుజబలంయొక్క చెక్కుచెదరని 
స్థితి ప్రకటమయ్యేటట్టు, నీ బలం, నీ తండ్రి వాయుదేవుడి బలం (ప్రకాశించేటట్టు మాకు చూపు. 


విశేషం: శ్రీకృష్ణుడు మారుతాత్మజా! అని సమయోచితంగా భీమసేనుణ్ణి సంబోధించటం, 'నీ బలమేకాక నీతండ్రి బలాన్ని 
కూడ మాకు చూపించు” అని చతురంగా సంభాషించి- ప్రోత్సహించటం, మహాబలుడైన వాయుదేవుని పుత్రుడివై ఉండి ఈ 
శత్రువీరుణ్మి ఇంకా సహిస్తావా? - అని హెచ్చరించటం, నీ పితృదేవుణ్ణి స్మరించుమని సూచించటం- రసజ్ఞుల దృష్టిని ఆకర్షించే 
విశేషాలు. (యుద్దవీరస్ఫోరకంగా ఈ పద్యంలో కాంతి అనే గుణం గొప్పగా పోషించబడింది. సంపా.) 

వ. అని ప్రబోధించిన ననిలతనయుం డనిలదేవుం దలంచి తత్రసాదంబున నధికసత్త్వసమేతుండై. 209 


ప్రతిపదార్థం: అని; (ప్రబోధించినన్‌= కర్తవ్యాన్ని ఉపదేశించగా; అనిల, తనయుండు= వాయుదేవుడి కుమారుడైన భీముడు; 
అనిల, దేవున్‌= వాయుదేవుణ్ణి; తలంచి= స్మరించి; తత్‌+ప్రసాదంబునన్‌= ఆయన అను[గ్రహంచేత; అధిక, సత్త, సమేతుండు+ఐ= 
మిక్కిలి బలంతో కూడుకొన్నవాడై. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు కర్తవ్యబోధ చేయగానే, భీమసేనుడు తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి మనస్సులో 
ధ్యానించి, ఆయన అనుగ్రహంతో అధికబలసంపన్నుడై. 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఆతని బట్టి యెత్తి నిహతాహితవీరు(డు వానిముక్కునన్‌ 
వాతను గర్జరంధ్రముల వారక శోణితధార లొల్కంగా 
వాతసుతుండు వీచె శతవారము లుద్దత చండ వాత సం 
ఘాత వివర్తమాన తృణఖండసముం డగుచుండ మాగధున్‌. 210 


ప్రతిపదార్థం: నిహత+అహిత, వీరుండు= చంపబడిన శత్రువీరులు కలవాడు - అంటే శత్రువులను సంహరించినవాడు; 
వాతసుతుండు= వాయుదేవుని కుమారుడైన భీముడు; ఆతనిన్‌= ఆ జరాసంధుణ్ణి; పట్టి, ఎత్తి= పట్టుకొని పైకెత్తి; వాని, 
ముక్కునన్‌; వాతను= నోటిలో; కర్ష రం(ధ్రములన్‌= చెవి బెజ్జాలలో; వారక= ఎడతెగక; శోణిత, ధారలు= రక్తధారలు; 
ఒల్క(గాన్‌= కారేటట్టుగా; ఉద్దత, చండ, వాత, సంఘాత, వివర్తమాన, తృణఖండ, సముండు+అగుచుండన్‌= భయంకరమైన 
పెనుగాలి తాకిడిచేత తిరుగుడు పడుతున్న గడ్డిపరకతో సమానమైనవా డవుతుండగా; మాగధున్‌= మగధరాజైన జరాసంధుణ్జ్ణి; 
శత, వారములు= నూరుసార్లు; వీచెన్‌= విసిరికొట్టాడు. 


తాత్సర్యం: శత్రువీరసంహారకుడైన వాయుపుత్రుడు జరాసంధుణ్ణి పట్టి పైకెత్తి అతడిముక్కున, నోట, కర్షరంధ్రాలలో 
ఎడతెగనిరక్తధారలు (స్రవిస్తుండగా, భయంకరమైన పెనుగాలితాకిడికి తిరుగుడుపడుతున్న గడ్డిపరకతో సమానంగా 
మగధరాజైన ఆ జరాసంధుణ్ణి నూరుసార్లు విసరివేశాడు. 


విశేషం: అలం: పరికరం. మహాబలుడైన వాయుదేవుణ్ణి స్మరించి ఆ పితృదేవుని అనుగ్రహంతో అధిక బల సంపన్నుడై 
విజృంభించిన భీమసేనుణ్ణి ఈ సందర్భంలో వాతసుతు డని సంబోధించటం, బలహీనుడై ఆ భీమసేనునిచేత చిక్కిన 
జరాసంధుణ్ణి గడ్డిపరకతో పోల్చటం ఎంతో ఉచితంగా, మనోహరంగా ఉండటమేగాక, భీమసేను డా జరాసంధుణ్ణి పట్టి, ఎత్తి, 
తిప్పికొట్టిన తీరుకూడ పాఠకుని కంటికి కట్టినట్టుంది. (భీముడు మల్లయుద్దాల్లో శత్రువుల్ని ఈవిధంగా చంపటం సాధారణంగా 
కనపడుతుంది. హిడింబాసురుళ్లీ, బకాసురుణ్లీకూడా ఈ విధంగానే తుదముట్టించాడు. - సంపా.) 


వ. మణియును. 211 
తాత్సర్యం: అంతేకాక. 


క. వెజచటివ( బట్టికొని వడి. । జజచి జరాసంధుసంధిసంధుల యెమ్ముల్‌ 
విజిచి వధియించి యార్డెను | వజల6గ భీముండు భువనవలయం బద్రువన్‌. 212 


ప్రతిపదార్థం: భీముండు; వెజచజవన్‌= భయపడేటట్లుగా; పట్టికొని; వడిన్‌= తీవ్రంగా; చజచి= అరచేత కొట్టి; జరాసంధు= 
జరాసంధునియొక్క; సంధి, సంధుల, ఎమ్ముల్‌= కీళ్ళకలయికల్లోని ఎముకలు; వితిచి; వధియించి= చంపి; భువన, వలయంబు= 
భూమండలమంతా; అద్రువన్‌= అదరేటట్లు; వజలంగన్‌= వ్యాపించేటట్టు; ఆర్బెను= అరచాడు. 


తాత్సర్యం: భీమసేనుడు భయంకరంగా జరాసంధుణ్ణి పట్టుకొని, తీవ్రంగా అరచేత కొట్టి, అతని కీళ్ళ కలయికల్లో 
ఉండే ఎముకలను విరిచి, అతణ్ణి వధించి భూమండలమంతా దద్దరిల్లేటట్టు పెద్దగా అరచాడు. 


విశేషం: భీముడు మల్లయుద్దంలో శత్రువును చివరకు (క్రిందపడవేస్తాడు. వెన్నెముక విరుస్తాడు. కీళ్ళ ఎముకలూ విరుస్తాడు. 
కుప్పగూలిన అతణ్ణి చంపేస్తాడు. హిడింబాసురాదులను కూడ అలాగే తుదముట్టించాడు. ఇది భీముని పద్దతి (సంపా) 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 97 


చ. అవనితలంబు వ్రస్సెనొ, హిమాచలశృ్ళంగము వ్రయ్యలయ్యెనో, 
శ్రవణ విదారణం బయిన శబ్దము దా నిది యేమి యొక్కొ బై 
రవమయి విన్చె నంచును బురంబునవారు భయంబు వొంది; రం 
దువిదలగర్భముల్‌ గల(గ; నుక్కడంగెన్‌ మగధేశు సైన్యముల్‌. 213 


ప్రతిపదార్థం: అవని, తలంబు= భూమండలం; (వ్రస్సెనొ= (బ్రద్దలయ్యెనో; హిమ+అచల, శృంగము= హిమాలయ పర్వతశిఖరం; 
('వ్రయ్యలు+అయ్యెనో= ముక్కలయిందో; (శ్రవణ, విదారణంబు+అయిన= చెవులను (బ్రద్దలు చేసేటటువంటిదైన; శబ్దము= 
ధ్వని; తాన్‌+ఇది; ఏమి+ఒక్కొ= ఏదోకదా!; భైరవము+అయి= భయంకరమై; వినిచెన్‌(విన్చెన)= వినవచ్చింది; అంచును; 
పురంబునవారు= పురజనులందరు; భయంబు, పొందిరి; అందున్‌; ఉవిదల, గర్భముల్‌= (స్రీలయొక్క కడుపులోని పిండాలు; 
కలగౌన్‌= కలతచెందాయి; మగధ+ఈశు, సైన్యముల్‌= మగధరాజైన జరాసంధుని సేనలు; ఉక్కు+అడలాన్‌= బలహీనా 
లయ్యాయి. 


తాత్సర్యం: “భూమండలం (బ్రద్దలయిందా! లేక హిమాచలశృంగం ముక్కలైందా! చెవులను బ్రద్దలు చేసే ఈ శబ్దం 
ఏమిటిది? భయంకరంగా వినవస్తున్నదే!' అని పురప్రజలందరు భీతి చెందారు. (స్త్రీల గర్భాలు కలత పొందాయి. 


జరాసంధునిసేనలు బలహీనా లయ్యాయి. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. విజయోత్సాహంతో భీముడు అరచిన అరుపు ఎంత భయంకరమో, అతడి(క్రోధవిజ్బంభణం ఎంత 
తీవ్రమో ఈపద్యం తెలియచేస్తుంది. (జరాసంధునికథ ఒక భయంకరమైన ఏడ్పుతో మొదలై భీముని దారుణమైన అరుపుతో 
ముగుస్తుంది. రోదిస్తూ పుట్టి రాజలోకాన్ని రోదింపచేసి, చివరకు దీనుడై (ప్రాణాలు వదిలాడు - జరాసంధుడు. - సంపా.) 
వ. ఇట్లు భీమసేనుండు జరాసంధు( జంపి వాని వధియించుట జగద్విదితంబుగా6 దదీయ గృహద్వార తోరణ 
సమీపంబునం దత్మశేబరంబు వైచిన నది సర్వజన భయంకరంబయి యుండె; నంత నాదిత్యోదయంబున. 

214 


ప్రతిపదార్థం: ఇట్లు; భీమసేనుండు; జరాసంధున్‌; చంపి; వాని, వధింయించుట= వానిని చంపటం; జగత్‌+విదితంబు, కాన్‌= 
ప్రపంచమంతటికి తెలిసేటట్టుగా; తదీయ, గృహ, ద్వార, తోరణ, సమీపంబునన్‌= ఆతనియొక్క ఇంటివాకిటితోరణం దగ్గర; 
తత్‌+కళేబరంబు= ఆతని శవాన్ని; వైచినన్‌= పడవేయగా; అది; సర్వ, జన, భయంకరంబు+అయి= అందరు (ప్రజలకు 
భయాన్ని కలిగించేదై; ఉండెన్‌; అంతన్‌= తరువాత; ఆదిత్య+ఉదయంబునన్‌= సూర్యుడు ఉదయించిన సమయాన. 


తాత్సర్యం: ఈ విధంగా భీమసేనుడు జరాసంధుణ్లి సంహరించి, అతని చావు లోకానికంతా తెలిసేటట్టు అతని 
మృతదేహాన్ని అతని భవనద్వారతోరణం దగ్గర పడవేశాడు. అది ప్రజలందరికి భయంకరమై అగుపించింది. తర్వాత 
సూర్యోదయం కాగానే. 


నిశేషం: భీముడు పూర్వం బకాసురుని కళేబరాన్నికూడ ఏకచ[క్రపురం ద్యారంవద్ద పడవేశాడు. ప్రజలందరిముందు తన 
బలప్రదర్శన చేసే ఉద్దతుని లక్షణం. రాక్షసబాధ తీరిపోయిం దని ప్రజలు తెలిసికొనవలెననే (ప్రభుత్వలక్షణం - ఇందులో 
ధ్వని. (సంపా) 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


జరాసంధుని కుమారుడైన సహదేవు నభిషిక్తు( గావించి శ్రీకృష్ణుడు భీమార్జునులతో 
నింద్రప్రస్థమున కరుగుట (సం. 2-22-40) 


(ఈక 


గరుడధ్వజుం డప్పు కరుణాసమేతుండై | యమ్మాగధుల కెల్ల నభయ మిచ్చి, 
మొగి జరాసంధుచే నిగృహీతులయి యున్న । పృథివీపతుల విడిపించి చెఅలు, 
మోక్షితు లైన సర్వక్షత్రియులచేత । సంశుద్ధరత్న పుంజములంజేసి 
పూజితుండయి, తన తేజంబు వెలుంగంగ | సహదేవు నజ్జరాసంధతనయు 


ఆ. నోడ కుండు మని తదున్నత రాజ్యంబు | నందు నిలిపి, హృదయహారి వివిధ 
రత్నరాజి సుందరంబైన మగధేశు | రథము. దేర బనిచె రమణతోడ. 215 


ప్రతిపదార్థం: గరుడ ధ్వజుండు= గరుత్మంతుడు జెండాగా కలవాడు - శ్రీకృష్ణుడు; అప్పు; కరుణా, సమేతుండు+ఐ= 
దయతో కూడుకొన్నవాడై; ఆ+మాగధులకున్‌+ఎల్లన్‌= ఆ మగధ దేశవాసులందరికి; అభయము+ఇచ్చి= భయంవద్దని మాట 
ఇచ్చి; మొగి= పూర్వం; జరాసంధునిచే నిగృహీతులు+అయి= బాధింపబడినవాళ్ళయి; ఉన్న; పృథివీ, పతుల= రాజులయొక్క; 
చెజులు; విడిపించి; మోక్షితులు+ఐన= విడిపించబడిన వారైన; సర్వక్ష త్రియులచేతన్‌= అందరు రాజులచేత; సంశుద్దరత్న, 
పుంజములన్‌, చేసి= స్వచ్చములైన రత్న సమూహాలతో; పూజితుండు+అయి= పూజించబడినవాడై; తన, తేజంబు= తన(ప్రభావం 
(కాంతి); వెలుగంగన్‌; ఆ+జరాసంధ, తనయున్‌= ఆ జరాసంధుని కుమారుణ్ణి; సహదేవున్‌; ఓడక+ఉండుము+అని= 
భయపడకుండ ఉండుమని; తత్‌+ఉన్నత, రాజ్యంబు+అందున్‌= ఆగొప్ప మగధరాజ్యంలో; నిలిపి= ఉంచి; అంటే మగధరాజ్యానికి 
పట్టాభిషిక్తుణ్ణి చేసి; హృదయహారి= మనోహరమైనది; వివిధ, రత్న, రాజి, సుందరంబు+అయిన= అనేకవిధాలైన రత్న 
సమూహంచేత అందమైన; మగధ+-ఈశు, రథమున్‌= మగధరాజుయొక్క రథాన్ని; రమణతోడన్‌= (ప్రీతితో; తేరన్‌= తెచ్చుటకు; 


పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: గరుడధ్వజుడైన శ్రీకృష్ణుడు దయామయుడై మగధ(ప్రజలందరికి అభయమిచ్చాడు. ఇదివరకు 
జరాసంధునిచేత బంధితులైన రాజులందరిని విడిపించాడు. ఆ రాజులంతా అర్పించిన స్వచ్చ రత్నసమూహాలతో 
పూజలందుకొన్నాడు. తన (ప్రభావం (ప్రకాశించగా జరాసంధసుతుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. అతణ్ణి 
మగధరాజ్యానికి రాజుగా చేశాడు. మనోహరంగా వివిధరత్నకాంతులతో అందంగా ఉన్న జరాసంధుని రథాన్ని 
పీతితో తెప్పించాడు. 


వ. “తొల్లి తారకాసుర సంగ్రామంబున నింద్రారూఢంబయిన దాని నింద్రువలన వసువను రాజు వడసె, వానివలన 
బృహద్రథుండు వడసె' నని తద్దివ్యరథప్రభావంబు సెప్పుచు భీమార్జున సమేతుండయి యా రథం బెక్కి 
చక్రధరుం డఖిలరాజచక్రంబుతో నింద్రప్రస్టగమనోన్ముఖుండై గరుడనిం దలంచుడు( దత్‌క్షణంబ. 216 


ప్రతిపదార్థం: తాల్లి= పూర్వం; తారక+అసుర, సం(గ్రామంబునన్‌= తారకుడనే రాక్షసునితో జరిపిన యుద్దంలో; ఇం|ద్ర+ 
ఆరూఢంబు+అయిన, దానిన్‌= ఇంద్రునిచే ఎక్కబడినదానిని-అంటే ఇంద్రుడు ఎక్కిన దానిని; ఇం(ద్రువలన; వసువు+అను, 
రాజు; పడసెన్‌= పొందాడు; వాని వలనన్‌= ఆ వసుమహారాజువల్ల; బృహద్రథుండు= జరాసంధుని తండ్రి అయిన బృహద్రథుడు; 
పడసెన్‌= పొందాడు; అని; తత్‌+దివ్య, రథ, ప్రభావంబు= ఆ దేవతా సంబంధమైన రథంయొక్క గొప్పతనాన్ని; చెప్పుచున్‌; 
భీమ+అర్జున, సమేతుండు+అయి= భీమార్షునులతో కూడుకొన్నవాడై; చక్రధరుండు= చక్రాయుధాన్ని ధరించినవాడు - 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 99 
శ్రీకృష్ణుడు; ఆ, రథంబు+ఎక్కి; అఖిల, రాజ, చక్రంబులతోన్‌= సకల రాజ సమూహంతో; ఇంద్రప్రస్థ, గమన+ఉన్ముఖుండు+ఐ= 


ఇంద్రప్రస్థపురం వెళ్ళటానికి పూనుకొన్నవాడై; గరుడనిన్‌= గరుత్మంతుణ్ణి; తలంచుడున్‌= తలచుకోగానే; తత్‌+క్షణంబు+అ= 
ఆ క్షణమందే. 


తాత్సర్యం: పూర్వం తారకాసురునితో యుద్దం చేసేటప్పుడు ఇంద్రుడు ఈ రథం ఎక్కాడు. తరువాత ఇంద్రునినుండి 
ఈ రథాన్ని వసుమహారాజు పొందాడు. అతడినుండి జరాసంధుని తండ్రి బృహ(ద్రథుడు దీనిని గ్రహించాడు” - 
అని చక్రధరుడైన శ్రీకృష్ణుడు ఆ దివ్యరథవృత్తాంతాన్ని చెపుతూ, భీమార్జునులతో కలిసి ఆ రథ మెక్కి, సకల రాజ 
సమూహంతో ఇందద్రప్రస్థపురానికి వెళ్ళాలని గరుత్మంతుని మనసులో తలచుకోగానే తత్‌క్షణం. 


విశేషం: తారకాసురుడు - రాక్షసుడు, వజ్రాంగుని కుమారుడు - ('బ్రహ్మనుగూర్చి మహోగ్రతపం చేసి తనతో సమానమైన 
బలవంతుడు లోకాల్లో లేకుండ వరంపొంది, లోకాల్ని బాధించాడు. చివరకు కుమారస్వామిచేత మరణించాడు. 


క. అనలప్రభాభిశోభిత । ఘనతర తనుదీప్తు లొప్పంగా వచ్చి వడిన్‌ 
వినతాతనయుండు వినయా । వనతోరుశిరస్కు. డయ్యె వనజాక్షునకున్‌. 217 


ప్రతిపదార్థం: వినతా, తనయుండు= వినతయొక్క కుమారుడైన గరుత్మంతుడు; అనల, ప్రభా+అభిశోభిత, ఘనతర, తను, 
దీప్తులు= అగ్నిదేవుడియొక్క కాంతివంటి కాంతితో (ప్రకాశించే గొప్ప శరీరకాంతులు; ఒప్పన్‌= ఒప్పుతుండగా; వడిన్‌= వేగమే; 
వచ్చి; వనజ+అక్షునకున్‌= పద్మాలవంటి కన్నులు గల శ్రీకృష్ణునికి; వినయ+అవనత+ఉరు, శిరస్కుండు+అయ్యెన్‌= వినయంచేత 
వంగిన గొప్ప శిరస్సు కలవా డయ్యాడు - అంటే వినయంతో శిరస్సు వంచి నిలబడ్డాడు. 


తాత్పర్యం: వినతాసుతు డైన గరుత్మంతుడు అగ్నిలా ప్రకాశించే దేహకాంతులతో వేగంగా వచ్చి శ్రీకృష్ణుని ఎదుట 
వినయంతో శిరస్సు వంచి నిలబడ్డాడు. 


వ. ఇట్లు వచ్చిన వైనతేయు నతిప్రీతిం దద్దివ్యరథసారథ్యంబునందు నియోగించి, మనోవాయు వేగంబునం 

గృష్ట భీమ విజయు లింద్రప్రస్థపురంబు ప్రవేశించి రంత. 218 
ప్రతిపదార్థం: ఇట్లు: వచ్చిన; వైనతేయున్‌= వినతాసుతుడైన గరుత్మంతుణ్ణి; అతి, ప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; తత్‌+దివ్య, 
రథ, సారథ్యంబునందున్‌= ఆ దివ్యరథాన్ని నడపటంలో; నియోగించి= నియమించి; మనః వాయు, వేగంబునన్‌= మనస్సు, 
గాలి వెళ్ళేటంత వేగంతో; కృష్ణ భీమ, విజయులు= కృష్ణుడు, భీముడు, అర్జునుడు; ఇంద్రప్రస్థ పురంబు; (ప్రవేశించిరి; అంత. 


తాత్పర్యం: ఈ విధంగా వచ్చిన గరుత్మంతుణ్ణి అతి ప్రీతితో ఆ దివ్యరథానికి సారథిగా నియమించి, మనోవేగ, 
వాయువేగాలతో శ్రీకృష్ణభీమార్జునులు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించారు. అంత. 


మ.  'జనసంత్రాసకరున్‌ మహోద్దతు జరాసంధున్‌ హరిప్రేరణం 
బున భంజించె. బ్రభంజనాత్మజు(డు; భూభుగ్వీరులం దన్నిరో 
ధన నిర్ముక్తులC జేసి; నింక జతురంతక్షోణికిన్‌ ధర్మనం 
దను సామ్రాజ్యము పూజ్యమయ్యె' నని మోదం బంది రుర్వీజనుల్‌. 219 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రభంజన+ఆత్మజుండు= వాయుపుత్రుడైన భీముడు; హరి, పేరణంబునన్‌= శ్రీకృష్ణునియొక్క (ప్రేరణచేత; 
జన, సంత్రాసకరున్‌= (ప్రజలకు మిక్కిలి భయం కలిగించేవాణ్ణి; మహా+ఉద్దతున్‌= ఎంతో గర్వించినవాడిని; జరాసంధున్‌, 
భంబజించెన్‌= చంపాడు; భూ, భుక్‌*వీరులన్‌= భూమిని అనుభవించే వీరులను - అంటే రాజులను; తత్‌+నిరోధన, 
నిర్ముక్తులన్‌= అతని చెరనుండి విముక్తిపొందిన వారినిగా; చేసెన్‌; ఇంకన్‌; చతుః, అంత, క్షోణికిన్‌= నాలుగు సముద్రాలు 
మేరలుగా గల భూమికి; ధర్మనందను, సా(మ్రాజ్యము= ధర్మరాజుయొక్క సా(మ్రాజ్యాధికారం; పూజ్యము+అయ్యెన్‌+అని= 
పూజించతగింది అయిందని; ఉర్వీ, జనుల్‌= భూమిమీద (ప్రజలంతా; మోదంబు+అందిరి= సంతోషాన్ని పొందారు. 


తాత్సర్యం: 'శ్రీకృష్ణుని ప్రేరణతో భీమసేనుడు లోకభయంకరుడు, మహాగర్వితుడు అయిన జరాసంధుణ్ణి వధించాడు. 
అతడు బంధించిన రాజుల నందరిని విడిపించాడు. ఇక నాలుగు సముద్రాలు హద్దులుగా గల ఈ భూమి కంతటికి 
ధర్మరాజు సా(మ్రాజ్యాధికారం పూజించదగింది అయింది” అని (ప్రజలంతా మహానందభరితులయ్యారు. 


విశేషం: ధర్మరాజు సామ్రాజ్యం పూజ్యం కావటానికి హేతువులు ఇందులో సమాలోచించబడ్డాయి. దానివలన వస్తుస్వభావం 
స్పష్టంగా వ్యక్తమౌతున్నది. ప్రజల సంతోషం (ప్రతిఫలించే ఈ రచనలో అర్థవ్యక్తి అనే శబ్దగుణం రాణించింది. కథాప్రసన్నతకు 
ఈ గుణం ఎంతో తోడ్పడుతున్నది. (సంపా 


క. “ఆయుధనిహతుండు గాని య । జేయు జరాసంధు భీమసేనుండు విజయ 
శ్రీ యెసంగ నోర్డెగా క । త్యాయత భుజశక్తి నొరుల కలవియె?” యంచున్‌. 220 


ప్రతిపదార్థం: భీమసేనుడు; ఆయుధ, నిహతుండు, కాని= ఆయుధాలతో చావనటువంటి; అజేయున్‌= జయించసాధ్యం 
కానివాబ్షీ: జరాసంధున్‌; అతి+ఆయత, భుజ, శక్తిన్‌= మిక్కిలి ఎక్కువైన భుజబలంతో; విజయశ్రీ= విజయలక్ష్మి ఎసంగన్‌= 
ప్రకాశించేటట్లు; ఓర్చెన్‌, కాక= ఓడించాడుగాని; (ఇది); ఒరులకున్‌= ఇతరులకు; అలవి+ఎ= చేతనవుతుందా?; అంచున్‌= 
అని అంటూ. 


తాత్సర్యం: 'ఆయుధాలచేత చావులేనివాడు, జయించ సాధ్యంకానివాడు అయిన జరాసంధుణ్ణి భీమసేనుడు గొప్పు 
భుజబలంతో విజయలక్ష్మి వెలిగేలా వధించాడు. ఇది ఇతరులకు సాధ్యమా!' అని. 


విశేషం: జరాసంధవధానంతరం ఆ కార్యసాధనలోని కీలకమైన అంశం ప్రజలచేత పరామర్శించబడుతున్నది (చర్వణం 
చేయబడుతున్నది). ఆయుధాలతో చావని అద్భుతవీరుడు జరాసంధుడు. అతడిని బాహువులతో చంపాడు భీముడు. 
గాండీవ చ(క్రధారులుకూడ చేయలేని పనిని తన భుజబలంతో సాధించిన భీముడి యుద్ధవీరం ఇతరులకు అసాధ్యం. 
అందుచేత అద్భుతం. కథలోని కీలకాంశాన్ని కీర్తించి తాను నిర్వహించిన కథారసార్థసంయోజన శిల్పాన్ని పరితకు మననం 
చేయిస్తున్నా డిక్కడ నన్నయ. ఇది కథానిర్వహణ శిల్పంలో కమనీయమైన అంశం. (సంపా.) 


క. పురజను లాశ్చర్యంబున । గర మనురాగమున. బరమ కౌతుకమున. జూ 

చిరి బోరన వచ్చి వృకో । దర దామోదర సురేంద్రతనయుల. బ్రీతిన్‌. 221 
ప్రతిపదార్థం: పురజనులు= ఇంద్రప్రస్థపుర ప్రజలు; ఆశ్చర్యంబునన్‌= ఆశ్చర్యంతో; కరము= మిక్కిలి; అనురాగమునన్‌= 
ప్రేమతో, పరమ, కౌతుకమునన్‌= ఎంతో ఎక్కువైన ఆసక్తితో; బోరన, వచ్చి= వేగంగా వచ్చి; వృకోదర, దామోదర, 
సుర+ఇం|ద్ర, తనయులన్‌= భీమేనుణ్ణి, శ్రీకృష్ణుణి దేవేంద్రపుత్రుడైన అర్జునుణ్ణి; ప్రీతిన్‌: చూచిరి. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 101 


తాత్సర్యం: ఇంద్రప్రస్థపురప్రజలంతా ఆశ్చర్యంతో, ఎంతో (ప్రేమతో, ఎక్కువ ఆసక్తితో ఒక్కుమ్మడిగా వచ్చి 
భీమసేన శ్రీకృష్ణార్ణునులను ప్రియమార చూచారు. 


విశేషం: వృకోదరుడు - వృకంతో అంటే తోడేలుతో సమానమైన మిక్కిలి ఆకలి గల ఉదరం కలవాడు - భీముడు. 


దామోదరుడు - తులసి మాల ఉదరంపై కలవాడు - శ్రీ మహావిష్ణువు - శ్రీకృష్ణుడు. (వీరంనుండి అద్భుతం పుడుతుందని 


లాక్షణికు లంటారు. భీముని యుద్దవీర స్మరణంవలన పురజనులలో ఆశ్చర్యం కలిగినట్టు వర్లించటం కథాకథనంలోని 

రసశిల్పం. - సంపా 

వ. కృష్ణభీమ విజయు లిట్లు విజయ విభాసితులయి వచ్చి ధర్మరాజునకు మొక్కి జరాసంధు బంధనంబువలనం 
దమచేత మోక్షితులైన మహీపతుల నెల్లం జూపిన. 222 


ప్రతిపదార్థం: కృష్ణు భీమ, విజయులు+ఇట్టు విజయ, విభాసితులు+అయి= విజయంచేత ప్రకాశించే వాళ్ళయి; వచ్చి; 
ధర్మరాజునకున్‌; (మొక్కి; జరాసంధు, బంధనంబు వలనన్‌= జరాసంధునియొక్క చెరనుండి; తమచేతన్‌; మోక్షితులు+ఐన= 
విడిపించబడిన; మహీపతులన్‌+ఎల్లన్‌= రాజులందరిని; చూపిన. 


తాత్సర్యం: శ్రీకృష్ణ భీమార్జునులు ఈ విధంగా విజయకాంతితో వెలుగుతూ వచ్చి ధర్మరాజుకు (మొక్కి, జరాసంధుని 
చెరనుండి తాము విడిపించిన రాజులందరిని చూపించగా. 


క. సవినయ నతోత్తమాంగుల । నవనీశుల నందఅను యథార్దప్రెియగౌ 
రవమునం బూజించి కురు । ప్రవరుండు తద్దేశములకు( బరువడి( బంచెన్‌. 223 


ప్రతిపదార్థం: కురు, (ప్రవరు(డు= కురువంశశ్రేష్టుడైన ధర్మరాజు; సవినయనత+ఉత్తమ+అంగులన్‌= వినయంతో వంచిన 
శిరస్సులు కలవాళ్ళను; అవనీ+-ఈశులన్‌= రాజులను; అందణను; యథా+అర్హ్హ ప్రియ, గౌరవమునన్‌= ఎవరెవరికి తగిన 
రీతిగా వాళ్ళను (ప్రేమతో, గౌరవంతో; పూజించి; తత్‌+దేశములకున్‌= ఆ దేశాలకు అంటే వారి వారి దేశాలకు; పరువడిన్‌= 
క్రమంగా; పంచెన్‌= పంపాడు. 


తాత్సర్యం: కురువంశ (శ్రేష్టుడైన ధర్మరాజు, తనకు వినయంతో శిరస్సు వంచి నమస్కరించిన ఆ రాజులందరిని, 
ఎవరికి తగినట్టు వాళ్ళను ప్రేమతో, గౌరవంతో పూజించి, వారి వారి దేశాలకు [క్రమంగా సాగనంపాడు. 


విశేషం: శ్రీకృష్ణుడు జరిపించిన జరాసంధవధచేత ధర్మజుని భావి సార్వభౌమాధికారానికి పెద్ద అడ్డు తొలగింది. జరాసంధ 
బంధవిముక్తులైన రాజులంతా ధర్మజుని ఆధిపత్యాన్ని కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరించటం జరిగింది. 'ఏక (క్రియా ద్వ్యర్థకరీ'- 
ఒక పనితో రెండు ప్రయోజనాలు సాధించటం అంటే ఇటువంటిదే. ఆ జగన్నాటకసూ(త్రధారి శ్రీకృష్ణుని రాజనీతి అమోఘం; 


బహుళార్థనాధకం. 


కృష్ణుండు ద్వారకానగరమున కరుగుట (సం. 1-22-53) 


వ. నారాయణుండును ధర్మరాజు వీడ్కొని తద్దివ్యరథారూఢుండయి ద్వారవతీపురంబున కరిగె, నంత 
నిక్కడ. 224 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నారాయణుండును= శ్రీకృష్ణుడుకూడ; ధర్మరాజున్‌, వీడ్కొని= ధర్మరాజు దగ్గర సెలవు తీసికొని; తత్‌+దివ్య, 
రథ+ఆరూఢుండు+అయి= ఆ దివ్యరథాన్ని ఎక్కినవాడై; ద్యారవతీ, పురంబునకున్‌= ద్యారకానగరానికి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌= తర్వాత; ఇక్కడ= ఇంద్రప్రస్థంలో. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడుకూడ ధర్మజుని దగ్గర సెలవు తీసికొని ఆ దివ్యరథాన్ని ఎక్కి ద్యారకానగరానికి వెళ్ళాడు. 
తరువాత ఇంద్రప్రస్టంలో. 


చ. భరతకులైక భూషణుండు భాసురతేజుండు ధర్మనందనుం 

డురు భుజ విక్రమంబున జయోన్యతి( బోల్ప(గ వీరు లోకపా 

లురయని భీము. బార్జు నకులున్‌ సహదేవుని. బంచె( దూర్పు ను 

త్తరమును బశ్చిమంబు మటి దక్షిణమున్‌ వరుసన్‌ జయింపంగన్‌. 225 
ప్రతిపదార్థం: భరత, కుల+ఏక, భూషణుండు= భరత వంశానికంతటికి ముఖ్యమైన అలంకారమైన వాడు; భాసురతేజుండు= 
(ప్రకాశిస్తున్న పరా(క్రమం కలవాడు; (అయిన) ధర్మనందనుండు; ఉరు, భుజ, విక్రమంబునన్‌= గొప్పదైనభుజబలంలో; జయ+ 
ఉన్నతిన్‌= విజయాన్ని సాధించే గొప్పతనంలో; పోల్పంగన్‌= పోల్చి చూస్తే; వీరు; లోకపాలురు+అ, అని= దిక్సాలకుల వంటి 
వారే అని; భీమున్‌; పార్టున్‌; నకులున్‌; సహదేవునిన్‌; వరుసన్‌= వరుసగా; తూర్పున్‌, ఉత్తరమును; పళ్చిమంబున్‌; మటి; 
దక్షిణమున్‌; జయింప(గన్‌; పంచెన్‌= పంపాడు. 


తాత్సర్యం: భరత వంశానికి అంతటికి అలంకారమైన వాడు, ప్రకాశించే పరాక్రమం కలవాడు అయిన ధర్మరాజు 
- గొప్ప భుజబలంలో, విజయాన్ని సాధించే గొప్పతనంలో తన తమ్ముళ్ళు దిక్సాలకులతో పోల్చదగిన వారని తలచి, 
భీమార్జున నకుల సహదేవుల్ని వరుసగా తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం అనే దిక్కుల్ని జయించటానికి 


పంపించాడు. 


విశేషం: అలం: (క్రమం. ఓజోగుణవిశిష్టమైన (ప్రసాదం వీరరసోన్నిద్రంగా ఈ రచనలో పోషించబడింది. ధర్మరాజును 
వర్లించేటప్పుడు నన్నయ ఇటువంటిరచననే సాధారణంగా వాడతాడు. (సంపా.) 


వ. ఇట్లు పంచిన నలువురు నపార చతురంగ బలసమేతులై నాలుగు సముద్రంబులపై నడచు నపూర్వ 

సముద్రంబులుం బోలె నాలుగు దిక్కులపై నడచి రనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 

226 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పంచినన్‌= పంపగా; నలువురున్‌, అపార, చతురంగ, బల, సమేతులు+ఐ= మితిమీరిన 

రథ గజ తురగ పదాతి బలాలతో కూడుకొన్న వాళ్ళయి; నాలుగు, సము(ద్రంబులపై; నడచు; అపూర్వ, సముద్రంబులున్‌+ 

పోలెన్‌= ఆశ్చర్యకరాలైన సము(ద్రాలవలె; నాలుగు దిక్కులపై; నడచిరి; అనినన్‌; విని; జనమేజయుండు; వైశంపాయనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు పంపగా, భీమార్జున నకుల సహదేవులు నలువురు మితిమీరిన చతురంగ 
బలాలతో, నాలుగు సముద్రాలమీద నడచే అపూర్వాలైన మరి నాలుగు సముదద్రాల్లా నాలుగు దిక్కులకు నడచా” 
రని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు అతనితో ఇలా అన్నాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 103 
నిశేషం: అలం: ఉ(త్రేక్ష. సము|ద్రమే సువిశాలం, భయంకరం. ఒక సముద్రంమీద మరొక సముద్రం నడిస్తే ఎట్లా ఉంటుందో 


ఊహకు అందవలసిందే కాని మాటకు అందదు. 


క. నరసుతు లయ్యె దిక్కుల । కరిగి మహీపతులచేత నరిగొని ధనముల్‌ 
దెరల6గ6 దెచ్చిన మార్గము । బరువడి నెటింగింపు నాకు. బరమమునీంద్రా! 227 


ప్రతిపదార్థం: పరమ ముని+ఇంద్రా!= మహామునిశ్రేష్టా! వైశంపాయనమహర్షీ!; నరసుతులు= రాజకుమారులైన భీమార్జున 
నకుల సహదేవులు; అయ్యె దిక్కులకున్‌= ఆయా దిశలకు; అరిగి= వెళ్ళి; మహీపతుల చేతన్‌= రాజులచేత; అరి= కప్పాన్ని; 
కొని= తీసుకొని; ధనముల్‌; తెరలంగన్‌= పొంగునట్టుగా; తెచ్చిన; మార్గమున్‌= విధమును; నాకున్‌; పరువడిన్‌= (క్రమంగా; 
ఎజీగింపు= తెలియచెప్పుము. 


తాత్సర్యం: వైశంపాయన మహామునీంద్రా! ఆ విధంగా భీమార్జున నకుల సహదేవులు నాలుగుదిక్కులకు వెళ్ళి 
రాజులచేత కప్పాలు తీసికొని అపార ధనాన్ని తెచ్చిన విధం నాకు చెప్పండి. 


వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 228 


తాత్పర్యం: అని అడుగగా వైశంపాయనుడు జనమేజయునితో ఈవిధంగా అన్నాడు. 


అర్జునుం డుత్తరదిగ్విజయంబు సేయుట (సం. 2-23-7) 


(ఈక 


అగ్నిదత్తంబైన యద్దివ్యరథ మెక్కి । గాండీవధరు6 డతిఘర్మసమయ 
ఘర్మాంశుండును బోలె. గౌబేర దిగ్విజ । యార్ధ ముగ్ర ప్రతాపాగ్ని వెలుగ 

జని పుళిందావనీశ్వరు నోర్షి, ప్రతివింధ్యు । డనువాని నోడించి, యశ్రమమున 
మణి యఖిల ద్వీప మండలేశుల నెల్ల | వశవిధేయుల. జేసి, వారు దన్ను 


ఆ. భక్తిం గొలిచి రాంగం బ్రాగ్బోతిషంబుపై । విడిసెం దత్పురమున విభు. డనంత 
బలముతోడం బన్ని భగదత్తు( డేతెంచి | విజయు( దా(కె సమరవిజయకాంక్ష, 229 


ప్రతిపదార్థం: గాండీవ, ధరుండు= గాండీవాన్ని ధరించినవాడు - అర్జునుడు; అగ్ని, దత్తంబు+ఐన= (ఖాండవదహనఘట్టంలో) 
అగ్నిదేవునిచేత ఇవ్వబడిన; ఆ+దివ్య, రథము+ఎక్కి= ఆ దేవతాసంబంధమైన రథాన్ని ఎక్కి; అతి, ఘర్మ, సమయ, ఘర్మ+ 
అంశుండును+పోలెన్‌= మండువేసవిలోవేడి కిరణాలు గల సూర్యునివలె; కౌబేర, దిక్‌+విజయ+అర్థము= కుబేరసంబంధమైన 
దిక్కును జయించటంకొరకు - అంటే ఉత్తర దిగ్విజయ యాత్రకొరకు; ఉగ్ర, 'ప్రతాప+అగన్నీ= భయంకరమైన పరాక్రమ మనే 
అగ్ని; వెలుంగన్‌= (ప్రకాశిస్తుండగా; చని= వెళ్ళి; పుళింద+అవనీ+-ఈశ్వరున్‌= పుళిందదేశపురాజును; ఓర్చి= ఓడించి; 
ప్రతివింధ్యు(డు; అనువానిన్‌; ఓడించి; అ(శ్రమమునన్‌= సులువుగా; మటి= ఇంకా; అఖిల, ద్వీప, మండల+-ఈశులన్‌= 
సమస్తద్వీపమండలాల రాజులను; ఎల్లన్‌= అందరిని; వశ, విధేయులన్‌+చేసి= లొంగి తనకు తలవంచిన వాళ్ళుగా చేసి; వారు; 
తన్నున్‌= తనను; భక్తిన్‌= భక్తితో; కొలిచి= సేవించి; రాగన్‌= వెంట రాగా; (ప్రాక్‌, జ్యోతిషంబుపై= ప్రాగ్యోతిషం అనే 
పట్టణంమీద; విడిసెన్‌= దండెత్తాడు; తత్‌+పురమునన్‌= ఆ పట్టణంలో; విభుండు= రాజు; భగదత్తు(డు; అనంత, బలముతోడన్‌= 
అంతులేని సైన్యంతో; పన్ని= యుద్దానికి సిద్దపడి; ఏతెంచి= వచ్చి; విజయున్‌= అర్జునుణ్ణి; సమర, విజయ, కాంక్షన్‌= 
యుద్దంలో గెలవాలనే కోరికతో; తాణెన్‌= ఎదుర్కొన్నాడు. 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గాండీవాన్ని ధరించిన అర్జునుడు అగ్నిదేవు డిచ్చిన దివ్యరథమెక్కి మండు వేసవిలో వెలిగే చండకిరణుడైన 
సూర్యునివలె భయంకరమైన పరా(క్రమాగ్ని ప్రజ్వరిల్లేటట్టు ఉత్తర దిగ్గిజయ యాత్రకు బయలుదేరి పుళిందరాజును 
ఓడించాడు. |ప్రతివింధ్యుణ్ణి జయించాడు. అంతేకాక, అఖిల ద్వీపాల మండలేశ్వరులను అతిసులభంగా వశవర్తులను 
చేసుకొన్నాడు. వాళ్ళందరు తనను భక్తితో కొలిచి వెంటరాగా ప్రాగ్ట్బుతిషంపై దండెత్తాడు. ఆ దేశపురాజు భగదత్తుడు 
అపారసైన్యంతో దండెత్తివచ్చి అర్జునుణ్ణి గెలవాలన్న కాంక్షతో అతణ్ణి ఎదుర్కొన్నాడు. 

న్‌ జాం జ Bo a ac) 


విశేషం: అలం: ఉపమ. గాండీవధరుడు - విజయుడు అనే సంబోధనలు రెండూ ఈ సందర్భంలో సార్ధకాలే. 


వ. ఇట్లు శబర సాగరానూపవాసులైన యోధవీరులతో. బన్ని భగదత్తుండు పార్టుతో నెనిమిది దివసంబులు 

మహాయుద్దంబు సేసి తదీయ బాణభగ్న బలుండై పార్టున కి ట్లనియె. 230 
ప్రతిపదార్థం: ఇట్లు; భగదత్తుండు; శబర, సాగర+అనూపవాసులు+ఐన= శబరులు, సము[దద్రతీరవాసులు అయిన; 
యోధవీరులతోన్‌= వీరులైన యోధులతో; పన్ని= దండెత్తి; పార్టుతోన్‌= అర్జునునితో; ఎనిమిది, దివసంబులు= ఎనిమిదిరోజులు; 


మహాయుద్దంబు; చేసి; తదీయ, బాణ, భగ్న, బలుండు+ఐ= అతనియొక్క బాణాలచేత కోల్పోయిన (భంజింపబడిన) బలం 
కలవాడై; పార్టునకున్‌+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: భగదత్తుడు, శబరులు, సాగర తీరవాసులు అయిన యుద్దవీరులతో కలిసి దండెత్తి, అర్జునునితో 
ఎనిమిది రోజులు పెద్ద యుద్దం చేశాడు. అతని బాణాలచేత బలం కోల్పోయి ఇలా అన్నాడు. 


విశేషం: 'అనూపి మంటే జలసమృద్ది గల నేల. సాగరానూపం అంటే సముద్ర జలవ్యాప్తి గల (ప్రదేశం. సాగరానూపవాసులు- 
సముద్ర తీరవాసులు. శబరులు - ఆటవికులు - అడవులలో నివసించేజాతి వారు. ఇక్కడ “ఇట్లు సాగరోపవన వాసులైన 
యాభీర శబర వీర గణంబుతో” అని కూడ ఒక పాఠాంతరం ఉంది. 


క. ఏ నింద్ర సఖుండ; నీవును । భూనాథ! సురాధినాథ పుత్తుండవు; నీ 
తో నని సేయుట యుచితమె? । యే నోడితిం జెప్పు మెద్ది యిష్టము నీకున్‌. 231 


ప్రతిపదార్థం: భూనాథ!= ఓరాజా!; ఏన్‌= నేను; ఇంద్ర, సఖుండన్‌= దేవేంద్రుడియొక్క స్నేహితుణ్ణి; ఈవును; సుర+అధినాథ, 
పుత్రుండవు= దేవతలకు రాజైన దేవేంద్రునియొక్క కుమారుడివి; నీతోన్‌; అని= యుద్దం; చేయుట; ఉచితము+ఎ= తగునా?; 
ఏన్‌= నేను; ఓడితిన్‌= ఓడిపోయాను; నీకున్‌; ఎద్ది= ఏది; ఇష్టము; చెప్పుము. 


తాత్సర్యం: అర్జునా! నేను ఇంద్రునికి స్నేహితుణ్ణి. నీవు ఇంద్రునికి పుత్రుడివి. నీతో యుద్దం చేయటం ఉచితమా? 
నేను ఓడిపోయాను. నీ కేది ఇష్టమో చెప్పు. 
వ. దానిన చేయుదు' ననిన విని భగదత్తునకుం బార్జుం డి ట్లనియె. 232 


తాత్సర్యం: 'దానినే చేస్తా' - అని భగదత్తు డనగా అర్జునుడు ఇలా అన్నాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 105 


క. కురువిభుండు రాజసూయా । ధ్వర మొనరింపం గడంగి; ధర్మజుండు నిరం 
తరధర్మశీలు(; డాతని । కరి వెట్టుము; రమ్ము ప్రీతి నమ్మఖమునకున్‌. 233 
ప్రతిపదార్థం: కురు విభుండు= కురువంశపురాజు; నిరంతర, ధర్మ, శీలుండు= ఎల్లప్పుడు ధర్మంతో కూడిన స్వభావం 


కలవాడు; ధర్మజుండు; రాజసూయ+అధ్వరము= రాజసూయం అనే యాగం; ఒనరింపన్‌= చేయటానికి; కడంగెన్‌= పూనుకొన్నాడు; 
అతనికిన్‌; అరి, పెట్టుము= కప్పాన్ని చెల్లించు; ప్రీతిన్‌= (ప్రేమతో; ఆ+మఖమునకున్‌= ఆ యాగానికి; రమ్ము. 


తాత్సర్యం: కురువంశ(ప్రభువు, నిత్య ధర్మ శీలుడు అయిన ధర్మరాజు రాజసూయ మహాయాగం చెయ్యటానికి 
పూనుకొన్నాడు. ఆయనకు నీవు కప్పం చెల్లించు. ప్రీతితో ఆ యాగానికి రా. 


వ. అని యా భగదత్తుచేత నపరిమిత ధనరాసులు గొని ధనదదిశాభిముఖుండయి ధనంజయుం డరిగి. 
234 


ప్రతిపదార్థం: అని; ఆ; భగదత్తు చేతన్‌, అపరిమిత= లెక్కకు మిక్కిలి అయిన; ధనరాసులు; కొని= తీసికొని; ధనద, 
దిశ+అభిముఖుండు+అయి= కుబేరుడి దిక్కైన ఉత్తరంవైపు తిరిగినవాడై; ధనంజయుండు= అర్జునుడు; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: అని ఆ భగదత్తునినుండి లెక్కకు మిక్కిలిగా ధనరాసులను తీసుకొని అర్జునుడు ఉత్తరదిశవైపు వెళ్ళి. 


విశేషం: ధనదుడు - అంటే ధనం ఇచ్చేవాడు - కుబేరుడు. ఈయన ఉత్తర దిక్సాలుడు. అందుచేతనే ఉత్తర దిక్కుకు 
ధనదుదిశ అని పేరు. ఈసందర్భంలో అర్జునుణ్ణి ధనంజయుడని అనటం, ఆయన ఉత్తరదిశవైపు వెళ్ళా డని అనకుండ, 
ధనదు దిశవైపు వెళ్లా డనటం ఎంతో ఉచితంగా ఉంది. ధనదుదిశలోని రాజులను జయించి రాజసూయానికి అవసరమైన 
అపార ధనరాసులను తీసుకొని రావటంచేతనే అర్జునుడు ధనంజయు డయ్యాడు. తరువాత ఉత్తర గోగ్రహణంలో గో ధనాన్ని 
కూడ గెలిచి తేవటంలో ఆయన ధనంజయనామం అంతకంత సార్థకమైంది. 


క. అతుల చతురంగ సేనా । యుతు( డంతర్గిరి బహిర్గి రోపగిరుల భూ 
పతుల నని నోరి శౌర్యో । న్నతిం గొనియెను వారిచేత నానాధనముల్‌. 235 


ప్రతిపదార్థం: అతుల, చతురంగ, సేనా, యుతు(డు= సాటిలేని రథ గజ తురగ పదాతి బలంతో కూడుకొన్న వాడైన 
అర్జునుడు; అంతర్గిరి, బహిర్షిరి+ఉపగిరుల, భూపతులన్‌= అంతర్గిరి, బహిగ్గిరి, ఉపగిరుల రాజుల నందరిని; అనిన్‌= 
యుద్దంలో; ఓర్చి= జయించి; శౌర్య+ఉన్నతిన్‌= పరాక్రమం యొక్క ఆధిక్యంతో; వారిచేతన్‌, నానా, ధనముల్‌, కొనియెను= 
తీసుకొన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు సాటిలేని చతురంగబలంతో అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరుల భూపతులనందరిని యుద్దంలో 
జయించి అత్యధికపరా[క్రమంతో వాళ్ళనుండి నానావిధధనాలు (గ్రహించాడు. 


విశేషం: “బహిర్గిరోపగిరుల - విడదీస్తే బహిర్గిర+ఉపగిరుల అని అవుతుంది, 'బహిర్గిర” అనాలి గాని 'బహిర్గిరు అనటం ఒప్పా! 
అనిపిస్తుంది. అంతర్గిరించ కౌంతేయ స్తథైవచ బహిర్గిరిమ్‌ తథోపరిగిరిం చైవ విజిగ్యే పురుషర్షభః - అని మూలం 
(-భండార్కరు (ప్రతి, 2-24-2) కాని 'బహిర్గిరమ్‌' అనే పాఠాంతరం కూడా ఉంది. ఈ పాఠాంతరాన్ని అనుసరించి 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


'బహర్గిరోపగిరుల' అనే రూపం సాధువు. కాగా సిద్దాంతకౌముదిలోని 'గిరేశ్ళ సేనకస్య' అనే అవ్యయీభావ సమాస (ప్రకరణంలోని 
తుది సూత్రంవలన గిర్యంతమైన అవ్యయీభావ సమాసానికి 'అచో ప్రత్యయం వైకల్పికంగా వస్తుంది. దీన్ని బట్టి అంతర్గిరి- 
అంతర్గిరమ్‌; బహిర్గిరి - బహిర్గిరమ్‌; ఉపగిరి - ఉపగిరమ్‌ అనే రూపాలు కలగటానికి అవకాశం ఉన్నది. నన్నయ 'బహిర్గిర+ 
ఉపగిరులి అనే చోట 'అచో ప్రత్యయం వచ్చిన రూపం వాడి ఉన్నాడు. అందువలన బహిర్గిరోపగిరుల అనే రూపం సాధువే.”- 
(మహాభారత సంశోధిత ప్రతి). 


వ. మటియు నులూక దేశాధిపతియగు బృహంతుని( బరాజితుం జేసి, యుత్తరోలూక వామదేవ మోదాపుర 
సుదామ సుసంకులంబు లను దేశంబుల రాజుల జయించి, దేవప్రస్థంబున సేనాబిందు నోడించి, 
విష్వగశ్వుండనురాజువిక్రమం బడంచి, పార్వతేయుల గర్వం బుడిపి, బర్జర శబర తురుష్కపతుల 
వశగతులంజేసి, మాళవ పొండ్ర కాశ్మీర త్రిగర్త లోహిత సుధన్వగాంధార కాంభోజ కోసల పతులచేత విచిత్ర 
రత్న కాంచన వస్తు వాహన నివహంబులు గొని, చిత్రాయుధ రక్షితంబైన సింహపురంబు మధించి, 
సింహాసనాసీనులయిన వనచర దస్యుల వశ్యులంజేసి, శ్వేతపర్వతం బతిక్రమించి యట చని కాంభోజ 
కటకుండను రాజుచేతం బూజితుండై, హాటకదేశంబున మానసం బనుకొలను బుషికుల్యంబును జూచి, 
యందుల రాజులచేత నపరిమిత పదార్థంబులం దిత్తిరి కల్మాష మండూకాఖ్య మయూరహంస శుక 
సవర్ణంబులైన హయంబులం బర్వత నిభంబులైన యిభంబులం గొని, (హమకూట నిషధాచలంబులు 
గడచి గంధర్వనగరంబులు గెలిచి, శత సహస్ర యోజనాయతం బయి శుద్ద సువర్ణమయం బయి తేజోరాశి 
యయిన మేరు మహీధరంబు నాలోకించి, జంబూ మహావృక్షంబును అత మహానదియునుం జూచి, 
తత్తీరంబున మేరువునకుం బ్రదక్షిణంబుగా(జని, గంధమాదన పర్వతం బతిక్రమించి, తద్దిశాధిపతులైన 
సిద్ద విద్యాధర చారణ గంధర్వులచేత నానా విచిత్రవస్తు వాహనంబులు గొని మాల్యవన్నీల పర్వతంబులు 
గడచి) యుత్తర కురుదేశములకుం జని హరివాసం బను పురంబుపై విడిసిన. 236 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; ఉలూక, దేశ+అధిపతి+అగు; బృహంతునిన్‌; పరాజితున్‌+చేసి= ఓడించి; ఉత్తర+ఉలూక, 
వామదేవ, మోదాపుర, సుదామ, సుసంకులంబులు; అను; దేశంబుల; రాజుల; జయించి; దేవప్రస్థంబున; సేనాబిందున్‌= సేనా 
బిందువు అనే పేరుగల రాజును; ఓడించి; విష్పక్‌+అశ్వుండు+అను; రాజు= రాజుయొక్క; వి(క్రమంబున్‌= పరాక్రమాన్ని; 
అడంచి= అణచి; పార్వతేయుల= పర్వతదేశరాజుల; గర్వంబు= పొగరును; ఉడిపి= తొలగించి; బర్భర, శబర, తురుష్క, 
పతుల; వశగతులన్‌+చేసి= లోబరుచుకొని; మాళవ, పౌం[డ్ర, కాశ్మీర, (త్రిగర్హ లోహిత, సుధన్వ, గాంధార, కాంభోజ, కోసల, 
పతులచేత; విచిత్ర, రత్న, కాంచన, వస్తు, వాహన, నివహంబులు= విచిత్రాలైన రత్నాలను, బంగారు వస్తువులను, వాహనాల 
సమూహాలను; కొని= (గ్రహించి; చిత్ర+ఆయుధ, రక్షితంబు+ఐన= చిత్రాయుధునిచేత రక్షించబడిందైన; సింహపురంబు; 
మధించి= జయించి (త్రచ్చి); సింహాసన+ఆసీనులు+అయిన= సింహాసనంపై కూర్చొని ఉన్న; వనచర దస్యులన్‌= ఆటవికులైన 
దస్యజాతులవాళ్ళను; వశ్యులన్‌+చేసి= లోబడినవాళ్ళనుగా చేసుకొని; శ్వేత, పర్వతంబు; అతిక్రమించి= దాటి; అట, చని; 
కాంభోజకటకుండు+అను; రాజుచేతన్‌; పూజితుండు+ఐ= పూజించబడినవాడై; హాటక, దేశంబునన్‌; మానసంబు+అను= 
మానసం అనే పేరున్న; కొలను; బుషికుల్యంబును; చూచి; అందుల, రాజులచేతన్‌; అపరిమిత పదార్థంబులన్‌= లెక్కకు 
మిక్కిలి అయిన వస్తువులను; తిత్తిరి, కల్మాషు మండూక+ఆఖ్య= తిత్తిరి, కల్మాషం, మండూకం అనే పేర్చు కలిగినట్టియు; 
మయూర, హంస, శుక, సవర్షంబులు+ఐన= నెమలి, హంస, చిలుక రంగువంటి రంగు కలిగినవైన; హయంబులన్‌= 
గుజ్టాలను; పర్వత, నిభంబులు+ఐన= కొండలతో సమానాలైన; ఇభంబులన్‌= ఏనుగులను; కొని= (గ్రహించి; (హేమకూట, 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 107 


నిషధ+అచలంబులు= హేమకూట నిషధ పర్వతాలు; కడచి= దాటి; గంధర్వ, నగరంబులు; గెలిచి, శత, సహస, 
యోజన+ఆయతంబు+అయి= నూరువేల యోజనాల వైశాల్యం కలిగి; శుద్ద, సువర్ణమయంబు+అయి= స్వచ్చమైన బంగారుతో 
కూడినదై; తేజః+రాశి= వెలుగుకుప్ప; అయిన, మేరు మహీధరంబును; జంబూ, మహావృక్షంబును; జంబూ మహానదియునున్‌, 
చూచి; తత్‌+తీరంబున= దాని ఒడ్డున; మేరువునకున్‌= మేరు పర్వతానికి; ప్రదక్షిణంబుగాన్‌= కుడినుండి ఎడమవైపుగా; 
చుట్టుచు; చని= వెళ్ళి; గంధమాదనపర్వతంబు; అతి[క్రమించి= దాటి; తత్‌+దిశా+అధిపతులు+ఐన= ఆదిక్కుకు ప్రభువులయిన; 
సిద్ద, విద్యాధర, చారణ, గంధర్వులచేతన్‌; నానా, విచిత్ర వస్తు వాహనంబులు; కొని= తీసుకొని; మాల్యవత్‌+నీల, పర్వతంబులు; 
కడచి= దాటి) ఉత్తరకురుదేశములకున్‌; చని= వెళ్ళి; హరివాసంబు+అను; పురంబుపై; విడిసినన్‌= దండెత్తగా. 


తాత్సర్యం: అంతేకాక, ఉలూకదేశాధిపతి అయిన బృహంతుణ్ణి, ఉత్తర ఉలూక వామదేవాది దేశాల అధిపతుల్ని, 
దేవప్రస్థరాజయిన సేనాబిందుణ్ణి, విప్వగశ్వుణ్హి పార్వతేయుల్ని, బర్బర, శబర, తురుష్కరాజుల్ని, మాళవ, పౌండ్ర, 
కాశ్మీరాది దేశాధిపతుల్ని ఓడించాడు. వాళ్ళచేత చిత్రవిచిత్రాలైన రత్నాల్ని, కాంచన వస్తు వాహనాల సమూహాల్ని 
గ్రహించాడు. చిత్రాయుధుని రక్షణలో ఉన్న సింహపురాన్ని జయించాడు. సింహాసనాసీనులైన ఆటవిక దస్యుల్ని వశం 
చేసుకొన్నాడు. శ్వేతపర్వ్యాతాన్ని దాటి, కాంభోజకటకుడనే రాజుచేత పూజలందుకొన్నాడు. హాటకదేశంలో మానసమనే 
పేరున్న కొలను, బుషికుల్యాన్ని దర్శించాడు. అక్కడి రాజులచేత అపరిమిత పదార్థాల్ని, తిత్తిరి, కల్య్మాష, మండూకాలనే 
పేర్టు గల నెమలి, హంస, చిలుక రంగులతో సమానమైన రంగులు కల గుర్రాల్ని, కొండలవంటి ఏనుగుల్ని 
(గ్రహించి (హేమకూట నిషధ పర్వతాలు దాటి, గంధర్వ నగరాన్ని జయించి, నూరువేల యోజనాల వైశాల్యంతో, 
స్వచ్చమైన బంగారుతో, కుప్పవోసిన కాంతిలా ఉన్న మేరుపర్వతాన్ని దర్శించి, జంబూమహావృక్షాన్ని, జంబూమహానదిని 
చూచి, ఆ నదీతీరాన మేరువుకు (ప్రదక్షిణంగా వెళ్ళి, గంధమాదన పర్వతాన్ని దాటి, ఆ దిక్కుకు అధిపతులైన సిద్ద, 
విద్యాధర, చారణ గంధర్వులచేత వివిధవస్తు వాహనాల్ని (గ్రహించి, మాల్యవంతం, నీలం అనే పర్వతాలను దాటి) 
ఉత్తర కురు దేశాలకు వెళ్ళి, హరివాస మనే పురంపై దండెత్తాడు. 


నిశేషం: ఇది ప్రాచీన ఉత్తర భారత భౌగోలళికస్థితిని వర్షించే వచనం. హేమకూటనిషధాచలాలు' మొదలు 'మాల్యవన్నీల 


పర్వతంబులు గడచి” అనేవరకు ఉన్న వచన భాగానికి మూలం శ్రీ పిషియస్‌. శాస్త్రిగారి సంపాదకత్వంలో వెలువడ్డ సంస్కృత 


భారత (ప్రతిలో ఉంది కాని, భండార్కర్‌ ప్రతిలో అది లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు భారత (ప్రతిలో ఈ 
భాగం కుండలీకృతమై ఉంది. రాజుల పేర్ల విషయంలో, దేశాల పేర్ల విషయంలో కొన్ని ప్రతులలో కొన్ని భేదాలు ఉన్నాయి. 


సీ, తద్ద్వారపాలకుల్‌ దారుణాకారు ల । పార బలాఢ్యులు పార్టుకడకు( 
జనుదెంచి సురరాజసన్నిభు నాతని(। జూచి యచ్చెరు వడి “శూరు లెందు 
నీయట్టిరే కురున్ఫపవీర! పర్యాప్త । మయ్యె నీ విజయ వీర్యాతిశయము; 
వసుమతీనాథు లెవ్వరు నిట్లు బలిమిమై । నిట వచ్చిరే తొల్లి యే యుగముల? 


ఆ. నున్నతప్రతాప! యుత్తర కురు భూము । లండ్రు జనులు వీని; నవనిచరుల 
కివి యగోచరంబు; లిందు సాధించి యె | ద్దియును గొనంగలేదు తివిరి నీకు. 237 


ప్రతిపదార్థం: తత్‌+ద్వారపాలకుల్‌= ఆ హరివాసపురం యొక్క ద్వారాన్ని కాపాడే భటులు; దారుణ+ఆకారులు= భయంకరమైన 
ఆకారం కలవాళ్ళు; అపార+బల+ఆఢ్యులు= అమితమైన బలంతో కూడుకొన్నవాళ్ళు; పార్భుకడకున్‌= అర్జునుని దగ్గరకు; 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


చనుదెంచి= వచ్చి; సుర, రాజ, సన్నిభున్‌= దేవతలకు రాజైన ఇంద్రునితో సమానమైన వాణ్ణి; అతనిన్‌= ఆ అర్జునుణ్ణి; చూచి; 
అచ్చెరు+పడి= ఆశ్చర్యపడి; కురు, నృప, వీర= వీరుడవైన కురు వంశ రాజా! శూరులు+ఎందున్‌, నీ, అట్టిరే= వీరులు 
ఎచ్చటైనా నీవంటివాళ్ళు ఉన్నారా?; నీ, విజయ, వీర్య+అతిశయము= నీ విజయంలోని పరాక్రమం యొక్క గొప్పతనం; 
పర్యాప్తము+అయ్యె= తృప్తిని కలిగించింది (సంపూర్ణమయింది); తొల్లి= పూర్వం, ఏ, యుగములన్‌= ఏ యుగాల్లో అయినా; 
వసుమతీ, నాథులు= భూపతులు-రాజులు; ఎవ్వరున్‌= ఎవరుకూడ; ఇట్టు= ఈ విధంగా; బలిమిమైన్‌= బలంతో; ఇట, 
వచ్చిరే= ఇక్కడికి వచ్చారా; ఉన్నత, ప్రతాప= గొప్ప (ప్రతాపం కలవాడా!; వీనిన్‌= ఈ (ప్రదేశాలను; జనులు; ఉత్తర కురు 
భూములు; అండ్రు= అంటారు; అవని చరులకున్‌= భూమి మీద సంహరించేవాళ్ళకు; ఇవి= ఈ (ప్రదేశాలు; అగోచరంబులు= 
అగుపించవు; నీకున్‌; ఇందు; తివిరి= (ప్రయత్నించి; ఎద్దియును= దేనినికూడ; సాధించి; కొనంగన్‌= తీసుకోటానికి; లేదు. 


తాత్సర్యం: భయంకరమైన ఆకారం, అపారమైన బలం కల ఆ హరివాస పుర ద్వారపాలకులు అర్జునుని దగ్గరకు 
వచ్చి, దేవేంద్రునిలా ఉన్న అతణ్ణి దర్శించి ఆశ్చర్యచకితులై 'కురువంశవీరా! నీవంటి శూరులు ఎక్కడైనా ఉన్నారా! 
నీ విజయ పరాక్రమంయొక్క గొప్పతనం మాకు తృప్తి కలిగించింది. పూర్వం ఏ యుగాలలో అయినా, ఏరాజులైనా 
నీవలె బలసంపన్నులై ఇక్కడికి వచ్చారా? ఓ మహావీరా! ఈ (ప్రదేశాలను ప్రజలు ఉత్తర కురుభూము లంటారు. 
నేలమీద సంచరించే సామాన్యులకు ఇవి అగుపించవు. నీవు ప్రయత్నించి సాధించి తీసుకోటానికి ఇక్కడ ఏదీ లేదు. 


విశేషం: విశేష్యానికి ముందు విశేషణాలను వాడటం తెలుగు పద్దతి. విశేష్యం తరువాత విశేషణాలను ప్రయోగించటం 
సంస్కృత పద్దతి. నన్నయ పెక్కుచోట్ల సంస్కృత పద్దతిని అనుసరించారు. ప్రస్తుత పద్యంలో 'ద్యారపాలకులు” అనే విశేష్యం 
తరువాత 'దారుణాకారులు, అపారబలాఢ్యులు' అనే విశేషణాలు (ప్రయోగించటం ఇటువంటిదే. 'ఎ/య్యవియుంగొనంగలేరు 
తివిరి జనులు (ఒరులు)' అని పెక్కు ప్రతులలోను, 'ఎయ్యవి గొనంగ లేవు నీవు అని కొన్ని ప్రతులలోను పాఠాంతరా 
లున్నాయి. మూలంలో - నచాపికించిజ్జేతవ్య మర్జునాత్ర (ప్రదృశ్యతే (భండార్కరు (ప్రతి 2-25-11), (ఇంక నీకు జయించ 
వలసిన దేదియు లేదు) అనీ; 'పార్టనేదం త్వయా శక్యం పురం జేతుం కథంచన, ఉపావర్తస్వ కల్యాణ పర్వాప్త మిద మచ్యుతి 
(భండార్కరు ప్రతి, 2-25-9) (పార్థా! ఇది నీకు జయించ శక్యం కాదు. నీ విజయం సంపూర్లమైనది. తిరిగి వెళ్ళుము) అనీ 
ఉన్నాయి. 

వ. అయినను నీవచనంబు సేయంగలవారము మమ్ము. బనుపు మనిన వారికి నర్దునుం డి ట్లనియె. 238 


ప్రతిపదార్థం: అయినను; నీ, వచనంబు= నీవు చెప్పినట్టు; చేయంగలవారము; మమ్మున్‌; పనుపుము= ఆజ్ఞాపించుము; 
అనినన్‌; వారికిన్‌; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'అయినా నీవు చెప్పినట్టు చేస్తాం. మమ్మల్ని ఆజ్ఞాపించు” - అనగానే వారితో అర్జునుడు ఇలా అన్నాడు. 


తే. రాజసూయాధ్వరము ధర్మరాజు సేయ । నుత్సహించినవా(డు తదుతృవమున 
కిండు మీయందు. గల వస్తు వెద్దియైన; । నమ్మహీనాథు సామ్రాజ్య మతిశయిల్లు. 239 


ప్రతిపదార్థం: ధర్మరాజు; రాజసూయ+అధ్వరము= రాజసూయయాగం; చేయన్‌= చేయటానికి; ఉత్సహించినవాండు= ఉత్సాహంతో 
ఉన్నాడు; తత్‌+ఉత్సవమునకున్‌= ఆయాగానికి; మీయందున్‌; కల; వస్తువు; ఎద్ది; ఐనన్‌; ఇండు; ఆ+మహీనాథు, సామ్రాజ్యము; 
అతిశయిల్లున్‌= అధికం కాగలదు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 109 


తాత్సర్యం: ధర్మరాజు రాజసూయ మహాయాగం చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. ఆ యాగానికి మీవద్ద ఉన్న 
వస్తు వే దైనా ఇవ్వండి. ఆ మహారాజు సామ్రాజ్యం గొప్పగా ప్రకాశిస్తుంది. 


విశేషం: ఇచ్చు ధాతువునకు సంప్రార్థన విధులందు ఇమ్ము-ఇండు అనునవి ఏకవచన బహువచన రూపాలు. 


వ. అనిన నయ్యుత్తర కురు భూముల రాజు లెల్ల నర్జునున కతిప్రీత చిత్తులయి యమూల్యంబులైన యపరిమిత 
దివ్యరత్నాభరణంబులు దెచ్చియిచ్చిన. 240 


ప్రతిపదార్థం: అనినన్‌; ఆ+ఉత్తర కురు భూముల, రాజులు+ఎల్లన్‌; అర్జునునకున్‌; అతి, (ప్రీతి, చిత్తులు+అయి= మిక్కిలి 
సంతోషించిన మనస్సులు కలవాళ్ళయి; అమూల్యంబులు+ఐన= చెప్పశక్యం కాని విలువలుఉన్న; అపరిమిత, దివ్య, రత్న+ 
ఆభరణంబులు= లెక్కకు మిక్కిలి మైన మంచిరత్నాలతో కూడిన నగలను; తెచ్చి; ఇచ్చినన్‌. 


తాత్పర్యం: అని అర్జునుడు అనగా, ఆ ఉత్తర కురు భూములను పాలించే రాజులంతా అపరిమిత సంతోషంతో 
అర్జునుడికి అమూల్యాలు అసంఖ్యాకాలు అయిన రత్నాభరణాలను తెచ్చి ఇవ్వగా. 


తరలము. 


తరణిసన్నిభు ధర్మపుత్తు నుదారతేజము పర్వ భా 

స్వర సుసంపద( బాకశాసని శాసనంబున నిట్టు లు 

త్తర కురూత్తము. దొట్టి యుత్తర ధారుణీశులు వశ్యు లై 

కర ధనంబులు దెచ్చియిచ్చిరి గౌరవంబున ధన్యు లై. 241 


ప్రతిపదార్థం: తరణి, సన్నిభు= సూర్యునితో సమానుడైన; ధర్మపు[త్రు= ధర్మరాజుయొక్క; ఉదార, తేజము= గొప్ప 
పరాక్రమం; భాస్వర, సుసంపదన్‌= (ప్రకాశించే మంచి సంపదచేత; పర్వన్‌= వ్యాపించేటట్టు; పాకశాసని, శాసనంబునన్‌= 
దేవేంద్రుని కుమారుడైన అర్జునునియొక్క ఆజ్ఞచేత; ఇట్టులు= ఈ విధంగా; ఉత్తర కురు+ఉత్తమున్‌+తొట్టి= ఉత్తర కురు 
రాజుశ్రేష్టుడు మొదలుగా; ఉత్తర ధారుణీ+ఈశులు= ఉత్తర దేశరాజులు; వశ్యులు+ఐ= లొంగిపోయిన వారై; గౌరవంబునన్‌; 
ధన్యులు+ఐ= పుణ్యవంతులై; కర, ధనంబులు= కప్పంసామ్ములు; తెచ్చి; ఇచ్చిరి. 


తాత్సర్యం: సూర్యసమానుడైన ధర్మరాజుయొక్క గొప్ప తేజస్సు, వెలిగే సంపదతో విశేషంగా వ్యాపించేటట్టుగా, 
అర్జునుని ఆజ్ఞకు లొంగి ఉత్తరకురుభూముల రాజులంతా గౌరవంతో కప్పాలు తెచ్చి యిచ్చి ధన్యులయ్యారు. 


విశేషం: 'కరధనంబులు'కు - 'కలధనంబులు' అనే పాఠాంతరం ఉంది. ఇది కూడ ఉచితమైందే. కాని ఈ పాఠాన్ని 
అంగీకరిస్తే ర, ల లకు (ప్రాస చెల్లుతుందని గ్రహించవలసి ఉంటుంది. ఈ వృత్తం తరలం. తరలమంటే హారమధ్యరత్నం, 
ప్రకాశించేది- అని అర్థం. పాండవమధ్యముడైన పార్టుడు ఉత్తర దిగ్విజయ యాత్రను దేదీప్యమానంగా పూర్తి చేసి, అపార 
ధనరాసులతో తిరిగి రావటాన్ని తరలవృత్తంలో వర్లించటం ఎంతో ఉచితంగా ఉంది. పాకశాసని - తారకాసురుడి తమ్ముడైన 
పాకాసురుణ్ణి చంపటంచేత దేవేంద్రునికి పాకశాసను డని పేరు. పాకశాసనుడి కుమారుడు (అపత్యార్థంలో) పాకశాసని - 
అర్జునుడు వృత్తలక్షణానికి చూడు: సభా 1192. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 
భీమసేనుండు పూర్వ దిగ్విజయంబు సేయుట (సం. 2-26-1) 


వ. అట భీమసేనుండునుం బరచక్ర మర్దనంబయిన బలచక్రంబుతో. బూర్వ దిక్కునకుం జని పాంచాలపతిచేత 
సత్మృతుండయి, విదేహరాజు జనకుండను వాని జయించి, దశార్ణపతి యయిన సుధన్వుతో 
మహాయుద్ధంబు సేసి తత్పరాక్రమంబునకు మెచ్చి వానిం దనకు సేనాపతిం జేసికొని, యశ్వమేధేశ్వరుం 
డయిన రోచమాను ననుజ సహితుం బరాజితుం జేసి, చేదివిషయంబునకుం జనిన. 242 


ప్రతిపదార్థం: అట, భీమసేనుండును; పర, చక్ర, మర్దనంబు+అయిన= శత్రుసమూహాన్ని అణచగలిగిన; బల, చక్రంబుతోన్‌= 
బలమైన దండుతో; పూర్వదిక్కునకున్‌= పూర్వదిశకు; చని= వెళ్ళి; పాంచాలపతిచేతన్‌= పాంచాలదేశప్రభువుచేత; సత్కృతుండు+ 
అయి= గౌరవించబడినవాడై; విదేహరాజు; జనకుండు; అనువానిన్‌; జయించి; దశార్లపతి, అయిన; సుధన్వుతో; మహాయుద్దంబు; 
చేసి; తత్‌, పరాక్రమంబునకున్‌= అతనియొక్క శౌర్యానికి; మెచ్చి; వానిన్‌; తనకున్‌; సేనాపతిన్‌; చేసికొని; అశ్చమేధ+-ఈశ్వరుండు+ 
అయిన= అశ్వమేధానికి రాజైన; రోచమానున్‌; అనుజ, సహితున్‌= తమ్ములతో కూడిన వాణ్ణి పరాజితున్‌+చేసి= ఓడించి; 
చేది విషయంబునకున్‌= చేదిదేశానికి; చనిన= వెళ్ళిన. 


తాత్పర్యం: భీమసేనుడు కూడ శత్రు సమూహాన్ని అణచగలిగిన బలమైన సైన్యంతో తూర్పుదిక్కుకు వెళ్ళి, 
పాంచాల రాజుచేత పూజ లందుకొని, విదేహరాజైన జనకుణ్ణి జయించాడు. తరువాత దశార్లపతి అయిన సుధన్వునితో 
మహాయుద్దం చేసి అతని పరాక్రమానికి మెచ్చి తనకు సేనాపతిగా చేసుకొన్నాడు. అశ్వమేధం చేసిన రాజైన 
రోచమానుణ్ణి తమ్ములతో సహా ఓడించి చేదిదేశంలో (ప్రవేశించాడు. 


చ. అతని నతిప్రతాపు ననిలాత్మజు( గానంగవచ్చి చేది భూ 
పతి శిశుపాలు( డెంతయును భక్తిపరుం డయి రాజసూయ ము 
న్నతి నొనరింపనున్న యమనందనుయత్న మెలింగి రత్నశో 
భిత ధనరాసు లిచ్చె. గడు(జ్రీతిసమన్వితు. డై ముదంబునన్‌. 243 


ప్రతిపదార్థం: అతనిన్‌; అతి, ప్రతాపున్‌= మిక్కిలి పరాక్రమం కలవాణ్ణి; అనిల+ఆత్మజున్‌= వాయుదేవునియొక్క పుత్రుణ్ణి 
(భీముణ్ణి); చేది, భూపతి= చేది దేశం యొక్క రాజు; శిశుపాలు(డు; కానంగన్‌, వచ్చి= చూడవచ్చి; ఎంతయును= మిక్కిలి; 
భక్తిపరుండు+అయి= భక్తితో కూడినవాడై; రాజసూయము; ఉన్నతిన్‌= గొప్పగా; ఒనరింపన్‌+ఉన్న= చేయటానికి సిద్దంగా 
ఉన్న; యమనందను= యముని ప్వుత్రుడైన ధర్మరాజుయొక్క; యత్నము+ఎటీంగి= ప్రయత్నం తెలుసుకొని; కడున్‌= 
మిక్కిలి; (పీతి, సమన్వితుండు+ఐ= (ప్రేమతో కూడుకొన్నవాడై; ముదంబునన్‌= సంతోషంతో; రత్న, శోభిత, ధనరాసులు= 
రత్నాలతో వెలుగొందే ధనరాసులను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: మహాపరాక్రమ శాలి అయిన భీముణ్ణి చేది రాజైన శిశుపాలుడు దర్శించాడు. ఎంతో భక్తితో ధర్మరాజు 
చేస్తున్న రాజసూయ ప్రయత్నాన్ని గూర్చి తెలుసుకొన్నాడు. ఎంతో ప్రీతితో రత్నశోభితాలైన ధనరాసుల్ని ఆయనకు 
ఇచ్చాడు. 


విశేషం: శిశుపాలుడు ధర్మరాజుపట్ట భక్తి గౌరవాలు కలవాడే. రాజసూయయాగ ప్రయత్నం తెలిసికొని సంతోషించినవాడే. 
అయితే ధర్మరాజు శ్రీకృష్ణునికి అర్హ్య మివ్వటంచేతనే అతడి వైఖరి పూర్తిగా వ్యతిరేకంగా మారింది. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 111 


వ. భీమసేనుండును శిశుపాలుపురంబునం గొన్నిదినంబు లుండి పూర్వదిక్కున కరిగి, పుళిందపురంబున 
సుకుమారసుమిత్రులం, గుమారవిషయంబున శ్రేణిమంతునిం, గోసలదేశంబున బృహద్ధలు, 
నయోధ్యాపురంబున దీర్ధప్రజ్ఞని, గాశీరాజును సుపార్ముుని, రాజవతియలైన సుధన్వుని, 
మత్స్యమలదపతులను గర్భాట దక్షిణమల్లులను మర్దించి, వారిచేత నపరిమిత ధనంబులుగొని, 
మగధపతియయిన జరాసంధతనయు సహదేవు నాశ్వాసించి, హిమవత్ప్సర్వత పార్శ్వంబునం 
జలోద్దవంబనుదేశంబును భల్లాటదేశంబును జయించి, యింద్రపర్వత సమీపంబునం గిరాతపతుల 
నేడ్వురను శర్మక వర్మకులను జంద్రసేన సముద్రసేనులను గర్భవత్సపతులను బుండ్రపతినిం బౌండ్రక 
వాసుదేవుని వశగతులం జేసి. 244 


ప్రతిపదార్థం: భీమసేనుండును; శిశుపాల పురంబునన్‌; కొన్ని; దినంబులు+ఉండి; పూర్వ దిక్కునకున్‌= తూర్పుదిశకు; 
అరిగి= వెళ్ళి; పుళింద, పురంబునన్‌; సుకుమార, సుమి(త్రులన్‌; కుమార, విషయంబునన్‌= కుమార దేశంలో; (శ్రేణిమంతునిన్‌; 
కోసల, దేశంబునన్‌; బృహత్‌+బలున్‌; అయోధ్యా, పురంబునన్‌; దీర్భ ప్రజ్ఞానిన్‌; కాశీరాజును; సుపార్చ్యుని; రాజపతి+ఐన; 
సుధన్వుని ('రాజపతిం[క్రథి మ్మని మూలం); మత్స్య, మలద, పతులను; కర్ణాట, దక్షిణ, మల్లులను; మర్తించి= ఓడగొట్టి; 
వారిచేతన్‌; అపరిమిత, ధనంబులు; కొని= తీసుకొని; మగధపతి, అయిన; జరాసంధ, తనయున్‌; సహదేవున్‌; ఆశ్వాసించి= 
అనునయించి; హిమవత్‌+పర్వత, పార్మ్వంబునన్‌= హిమవత్సర్వతం (ప్రక్కలో; జల+ఉద్భవంబు+అను; దేశంబును; భల్లాట, 
దేశంబును; జయించి; ఇంద్ర, పర్వత, సమీపంబునన్‌, కిరాత, పతులన్‌= బోయరాజులను; ఏడ్వురను= ఏడుమందిని; శర్మక, 
వర్మకులను; చంద్రసేన, సముద్రసేనులను; కర్ల, వత్సపతులను; పుండ్రపతినిన్‌; పౌండ్రకవాసుదేవునిన్‌; వశగతులన్‌, చేసి= 
లోబరచుకొని. 


తాత్సర్యం: భీమసేనుడు శిశుపాలుడి పురంలో కొన్నిదినా లుండి, తూర్పుదిక్కునకు వెళ్ళి, ఆయాదేశాల రాజుల 
నందరిని జయించాడు. 


విశేషం: రాజుల పేర్ల విషయంలో వివిధ (ప్రతుల్లో భేదాలు ఉన్నాయి. కర్ణాటపదం మూలంలో లేదు. బహుశః నన్నయగారే 
దీన్ని చేర్చారేమో! 


ఉత్సాహము. 
అతులశౌర్యు. డనిలతనయు. డమిత వాహినీ పదా 
హతి ధరిత్రి దలర నిట్టు లరిగి పూర్వ దిజ శహీ 
పతులచేత రత్నరజత భర్మతతుల( గొనియె భూ 
నుతయశుండు వేటు వేటి నూటు కోట్ల సంఖ్యలన్‌. 245 


ప్రతిపదార్థం: అతులశౌర్యుండు= సాటిలేని పరాక్రమం కలవాడు; భూనుత, యశుండు= (ప్రపంచంచేత కొనియాడబడిన క్రీర్తి 
కలవాడు; అనిల, తనయుండు= గాలిదేవుని కొడుకు - భీముడు; అమిత, వాహినీ, పదాహతిన్‌= మితిమీరిన సైన్యంయొక్క 
పాదాల తాకిడిచేత; ధరి(త్రి= భూమి; తలరన్‌= అదరగా; ఇట్టులు+అ= ఈ విధంగా; అరిగినన్‌= వెళ్ళగా; పూర్వదిక్‌+ 
మహీపతులచేతన్‌= తూర్పు దిక్కులోని రాజులచేత; రత్న, రజత, భర్మ, తతులన్‌= రత్నాలయొక్క వెండియొక్క బంగారంయొక్క 
సమూహాలను; వేబువేటు; నూణుకోట్ట సంఖ్యలన్‌; కొనియెన్‌= (గ్రహించాడు. 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సాటిలేని పరాక్రమశాలి, లోకం కొనియాడిన కీర్తిమంతుడు అయిన వాయుపుత్రుడు భీముడు, 
అపారసైన్యపాదఘట్టనతో భూమి అదిరేటట్లు దండయాత్ర చేసి, తూర్పు దిక్కులోని రాజులచేత వేర్వేరుగా వందకోట్ల 
రత్నరజతకాంచన రాసులను కప్పంగా తీసుకొన్నాడు. 


విశేషం: “రత్న రజత భర్మతతు” లకు మూలం - కాంచనం రజతం వ(జం విద్రుమంచ మహాధనమ్‌ (భండార్కరు (ప్రతి. 
2-27-26). దిగిజయయా(త్రనుండి సాటిలేని శౌర్యంతో భీమసేనుడు తిరిగి రావటాన్ని ఉత్సాహవృత్తంలో వర్ణించటం ఎంతో 
ఉచితంగా ఉంది. ఉత్సాహం జాతివృత్తం. అందులో (ప్రతిచరణంలోనూ వరుసగా ఏడుసూర్యగణాలమీద ఒక గురువు 
నిలుస్తుంది. అయిదవగణంలోని మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. 


సహదేవుండు దక్షిణ దిగ్విజయంబు సేయుట (సం. 2-28-1) 


వ. అట సహదేవుండు దక్షిణ దిక్కున కరిగి సుమిత్ర శూరసేన దంతవక్త యవనులను, గోశ్ళంగగిరి నివాసులను 
జయించి కుంతిభోజుచేతం బ్రియపూర్వకంబున సత్కృతుం డయి. 246 


ప్రతిపదార్థం: అట; సహదేవుండు; దక్షిణ, దిక్కునకున్‌; అరిగి= వెళ్ళి; సుమిత్ర, శూరసేన, దంతవ(క్త యవనులను; 
గోశ్చంగగిరి, నివాసులను; జయించి; కుంతిభోజుచేతన్‌; (ప్రియపూర్వకంబునన్‌= మనసార; సత్క్మృతుండు+అయి= 
పూజించబడినవాడై. 


తాత్పర్యం: ఇక అక్కడ సహదేవుడు దక్షిణదిశకు వెళ్ళి సుమిత్రుడు, శూరసేనుడు, దంతవ[క్రుడు, యవనులు, 
గోశ్చంగగిరి నివాసులు మొదలైన రాజులందరిని జయించి, కుంతిభోజునిచేత మనసార పూజ లందుకొని. 


ఆ. జలజనాభుపగతు జంభకుండనువాని | భూరిబలునిపుత్తు( బోరిలోన 
నొడిచి వానిచేత నుత్రమ గజహయ । రత్నత్రతులు గొని పరాక్రమమున. 247 


ప్రతిపదార్థం: జలజనాభు, పగతున్‌= పద్మనాభునియొక్క - అంటే శ్రీకృష్ణునియొక్క - శత్రువైన; జంభకుండు+అనువానిన్‌; 
భూరి, బలుని, పుత్రున్‌= భూరిబలుడు అనేవానియొక్క కుమారుణ్ణి (భూరి బలుడంటే గొప్ప బలం కలవాడు); పోరిలోనన్‌= 
యుద్దంలో; ఒడిచి= ఓడించి; వానిచేతన్‌; ఉత్తమ, గజ, హయ, రత్న, తతులు= శ్రేష్టాలైన ఏనుగుల, గుర్రాల, రత్నాల 
సమూహాలను; కొని= (గ్రహించి; పరా(క్రమమునన్‌= పరాక్రమంతో. 


తాత్సర్యం: శ్రీకృష్ణుని విరోధి, భూరిబలుని పుత్రుడు అయిన జంభకుడనే వానిని యుద్దంలో ఓడించి అతనిచేత 

శ్రేష్టాలైన గజాశ్యరత్నసమూహాల్ని గ్రహించి పరాక్రమంతో. 

వ. నర్మదాసమీపంబున నవంతి పతుల విందానువిందుల మందదర్పులం జేసి చని, మాహిష్మతీపురంబు పయి 
విడిసిన. 248 


ప్రతిపదార్థం: నర్మదా, సమీపంబునన్‌= నర్మదానదానికి దగ్గర; అవంతి, పతులన్‌= అవంతిదేశరాజులను; వింద+అనువిందులన్‌; 
మంద, దర్పులన్‌+చేసి= అణగిన పొగరు కలవాళ్ళనుగా చేసి (ఓడించి); చని= వెళ్ళి; మాహిష్మతీ, పురంబు; పయి, విడిసినన్‌= 
దండెత్తగా. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 113 
తాత్పర్యం: నర్మదానదానికి సమీపంలోని అవంతిదేశరాజులైన విందానువిందుల్ని ఓడించి, ముందుకు సాగి 
మాహిష్మతీపురంమీద దండెత్తగా. 

క. వీరుండు తత్పురవిభు€ డు । గ్రారివిమర్దనుండు నీలు6 డనువాండు మహా 
దారుణబలు. డై సమర । ప్రారంభాత్యుగ్రు. డయ్యె. బాండవుతోడన్‌. 249 


ప్రతిపదార్థం: వీరుండు; తత్‌+పుర, విభుండు= ఆమాహిష్మతీపురరాజు; ఉ(గ్ర+అరి, విమర్రనుండు= భయంకరులైన శత్రువుల్ని 
లెస్సగా అణచేవాడు; నీలుంయ+అనువాడు; మహా, దారుణ, బలుండు+ఐ= మిక్కిలి భయంకరమైన బలం కలవాడై; 
పాండవుతోడన్‌= పాండురాజుపు(త్రు డైన సహదేవునితో; సమర, (ప్రారంభ+అతి+ఉ(గ్రుడు+అయ్యెన్‌= యుద్ధాన్ని ప్రారంభించటంలో 
మిక్కిలి విజృంభించినవా డయ్యాడు. 

తాత్సర్యం: వీరుడు, మాహిష్మతీపుర ప్రభుడు, భయంకరశత్రు విమర్షనుడు అయిన నీలుడు, మహాదారుణబలుడై 
సహదేవునితో యుద్దానికి విజృంభించాడు. 


వ. అంత. 250 
తాత్పర్యం: అప్పుడు. 
క్ర దరికొని దహనుం డెగసెను | వరుసను సహదేవుసకలవాహినిమాద్య 


త్మరులపయి( దురగములపయి | వరరథములపయి( బదాతివర్గములపయిన్‌. 251 


ప్రతిపదార్థం: సహదేవు, సకల, వాహినిన్‌= సహదేవునియొక్క సమస్త సైన్యంలో; మాద్యత్‌, కరులపయిన్‌= మదపుటేనుగులమీద, 
తురగములపయిన్‌= గుర్రాలమీద; వర, రథములపయిన్‌= శ్రేష్టాలైన రథాలమీద; పదాతివర్గములపయిన్‌= కాల్చలాల సమూహాలమీద; 
దహనుండు= అగ్నిదేవుడు; దరికొని= రగుల్కొని; ఎగసెను= విజృంభించాడు. 

తాత్సర్యం: (క్రమంగా సహదేవుని సైన్యంలోని మదపుటేనుగులమీద, గుర్రాలమీద, రథాలమీద, కాల్చలాల 
సమూహంమీద అగ్నిదేవుడు రగుల్కొని వ్యాపించాడు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 252 


తాత్సర్యం: అనగా విని జనమేజయుడు వైశంపాయనునితో ఇలా అన్నాడు. 


అగ్ని సహదేవుసేనపై. బ్రచండశిఖలు కప్పుటకు( గారణము (సం. 2-28-16) 


ఆ. కడ(గి యనలు( దేమి కారణంబున సహ । దేవు సేనపయి నతిప్రచండ 
శిఖలు గప్పె? దీనిం జెప్పు మేర్పడ నాకు । ననఘ! వినంగ వేడ్మయైన యదియు. 253 


ప్రతిపదార్థం: అనఫఘ!= పాపరహితుడవైన ఓ వైశంపాయన మహర్షీ; కడంగ౧= పూనుకొని; అనలుండు= అగ్ని; ఏమి, 
కారణంబునన్‌; సహదేవుసేనపయిన్‌= సహదేవునియొక్క సైన్యంమీద; అతి, ప్రచండ, శిఖలు= మిక్కిలి తీవ్రాలైన మంటలు; 
కప్పెన్‌= పరపాడో; వినంగన్‌; వేడ్కఐన, అదియు= వినా లని కుతూహలం కలిగింది; దీనిన్‌; ఏర్పడన్‌= స్పష్టంగా; నాకున్‌; 
చెప్పుము. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పుణ్యాత్మా! ఓ వైశంపాయనమహర్షీ! ఏకారణంచేత అగ్నిదేవుడు సహదేవుని సైన్యంమీద మహాతీవ్రమైన 
మంటలను కప్పాడో వినా లని కుతూహలంగా ఉంది. దీన్ని నాకు స్పష్టంగా చెప్పండి. 


వ. అనిన వైశంపాయనుం డి ట్లని చెప్పెందొల్లి నీలువంశంబున నిషధుం డనురాజు రాజ్యంబున జాతవేదుండు 
విప్రుండయి వేదాధ్యయనంబుసేయుచు మాహిష్మతీపురంబున నుండి ప్రమాదవశంబునం బారదారికుండయిన 
నెటింగి రాజనియోగులు వానిం బట్టికొని పోయి రాజసమక్షంబున శాస్త్రవిహితదండనంబున దండింపం 
బోయిన. 254 


ప్రతిపదార్థం: అనినన్‌; వైశంపాయనుండు; ఇట్టు+అని; చెప్పెన్‌; తొల్లి= పూర్వం; నీలు, వంశంబునన్‌= నీలునియొక్క 
వంశంలో; నిషధుండు+అను రాజు, రాజ్యంబునన్‌= రాజుయొక్క రాజ్యంలో; జాతవేదుండు= అగ్నిదేవుడు; విప్రుండు+అయి= 
(బ్రాహ్మణుడై; వేద+అధ్యయనంబు, చేయుచున్‌= వేదపాఠాలు నేర్చుకొంటూ; మాహిష్మతీపురంబునన్‌; ఉండి; ప్రమాద, 
వశంబునన్‌= ఏమరుపాటున; పారదారికుండు+అయినన్‌= పరపురుషుని భార్యతో రమించినవాడు కాగా; రాజనియోగులు= 
రాజభటులు; ఎజీంగి= తెలుసుకొని; వానిన్‌= ఆ అగ్నిహోత్రుణ్లి; పట్టికొనిపోయి; రాజసమక్షంబునన్‌= రాజు ఎదుట; శాస్త్ర 
విహిత, దండనంబునన్‌= శాస్త్రంలో చెప్పబడిన శిక్షప్రకారం; దండింపన్‌+పోయినన్‌= శిక్షించపోగా. 


తాత్సర్యం: అనిన విని వైశంపాయనుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం నీలునివంశంవాడైన నిషధు డనే రాజు 
రాజ్యం చేస్తుండగా, అగ్నిహోత్రుడు బ్రాహ్మణరూపం ధరించి మాహిష్మతీపురంలో వేదాధ్యయనం చేస్తూ ఉన్నకాలంలో 
పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు. రాజభటులు దానిని తెలుసుకొని అతణ్ణి బంధించి తీసుకొనిపోయి 


రాజసమక్షంలో శాస్త్ర ప్రకారం శిక్షించబోగా. 


విశేషం: జాతవేదుడు - పుట్టిన వేదాలు కలవాడు - అగ్నిదేవుడు. అంటే ఇతడివల్ల వేదాలు పుట్టాయట. త్రేతాయుగంలో 
పురూరవుని మనస్సుకు వేదాలు కర్మబోధకాలై మూడు మార్గాలుగా తోచాయి. తాను ఇదివరకు అరణ్యంలో అగ్నిస్థాలిని 
వదలిన చోటికి వెళ్ళి శమీ(జమ్మి) గర్భంనుండి పుట్టిన అశ్వత్హా(రావిచెట్టు) న్ని చూచి, ఆ అశ్వత్తాన్ని రెండు అరణులుగా 
చేసి మొదటి అరణి తాననీ, రెండవ అరణి తాను మోహించిన ఊర్వశి అనీ, మధ్యనున్న కాష్టం పుత్రుడనీ మంత్రాలు 
జపించటంచేత జాతవేదు డనే అగ్ని సంభవించిం దట! 


క. అవమానదుఃఖితుండయి | పొవయుచు రోషానలంబు పోండిమి వెలు(గం 
బవనసఖు. డుగ్ర కణములు | నెవయంగ6 దన పొడవు చూపె నిషధుని మోలన్‌. 255 


ప్రతిపదార్థం: పవనసఖు(డు= గాలిదేవుని మిత్రుడైన అగ్నిదేవుడు; అవమాన, దుఃఖితుండు+అయి= అవమానంచేత 
దుఃఖం పొందినవాడై; పొవయుచున్‌= పొగలు[గ్రక్కుతూ; రోష+అనలంబు, పోండిమి= రోషమనే అగ్నియొక్క తీవ్రత; 
వెలుంగన్‌= ప్రకాశించగా; ఉగ్ర, కణములు= భయంకరాలైన నిప్పురవ్వలు; నెవయంగన్‌= ఎగురగా; నిషధునిమోలన్‌= 
నిషధరాజు ఎదుట; తన, పొడవున్‌= తన యొక్క నిజరూపాన్ని; చూపెన్‌= చూపించాడు. 


తాత్పర్యం: వాయుదేవుని మిత్రుడైన అగ్నిదేవుడు అవమానంతో దుఃఖపడి పొగలు క్రక్కుతూ, రోషంతో భయంకరాలైన 
నిప్పురవ్వలు ఎగిరేటట్టు నిజరూపాన్ని నిషధుని ముందు చూపించాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 115 


వ. వాడును గడు భీతుండయి యగ్నిదేవునకు నమస్కరించి “మహావురుషా! నాయజ్ఞానంబు 
సహింపవలయిు' నని ముకుళిత కరకమలుం డయిన వానికి వైశ్వానరుండు ప్రసన్నుండయి 'నీ కోరిన 
వరం బిచ్చెద వేడు'మనిన వాం డి ట్లనియె. 256 


ప్రతిపదార్థం: వాండును= ఆ నిషధుడనే రాజుకూడ; కడున్‌= మిక్కిలి; భీతుండు+అయి= భయపడినవాడయి; అగ్నిదేవునకున్‌; 
నమస్కరించి; మహాపురుషా!; నా, అజ్ఞానంబు; సహింపవలయున్‌+అని; ముకుళిత, కర, కమలుండు+అయినన్‌= జోడించిన 
పద్మాల వంటి చేతులు కలవాడు కాగా; వానికిన్‌; వైశ్వానరుండు= అగ్నిహోత్రుడు; ప్రసన్నుండు+అయి= దయతో కూడినవాడై; 
నీ, కోరిన, వరంబు= నీవు కోరుకొన్నట్టి వరాన్ని; ఇచ్చెదన్‌; వేడుము+అనినన్‌= కోరుకొమ్మని అనగా; వాడు+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అగ్నిహో(త్రుని నిజ రూపం చూచి ఆ నిషధరాజు భయపడ్డాడు. 'మహాపురుషా! నా అజ్ఞానాన్ని సహించు” 
అని చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడు అగ్నిహోత్రుడు దయదలచి 'నీవు కోరినవరం ఇస్తా వేడుకో' అని అనగా, 
అందుకు నిషధుడు ఇలా అన్నాడు. 


విశేషం: వైశ్వానరుడు-విశ్వానరుని పుత్రుడు-అగ్ని. వైశ్వానరుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంచేత 
ఆగ్నేయ మూలకు అధిపతి అయ్యాడు. 
తే. ఇప్పురంబు జయింపంగ నెవ్వరేని । వత్తు రుద్ధతులయి శత్రువరులు వారు 

దర్చ్పమేది నీచేత నిర్దగ్గ్లులై వి । హీను లవునట్లుగా వర మిమ్ము నాకు. 257 


దధి 


ప్రతిపదార్థం: ఈశ+పురంబు= ఈ మాహిష్మతీనగరాన్ని; జయింపంగన్‌= జయించటానికి; ఎవ్వరు+ఏనిన్‌= ఎవరైనా; శత్రు, 
వరులు= బలవంతులైన శత్రువులు; ఉద్దతులు+అయి= విజృంభించిన వారై; వత్తురు (వచ్చుదురు)= వస్తారో; వారు= ఆ 
శత్రువులు; దర్పము= గర్వం; ఏది= నశించి; నీచేతన్‌; నిర్హ్దులు+ఐ= పూర్తిగా కాల్చబడినవాళ్ళయి; విహీనులు+అవునట్టుగాన్‌= 
మిగలకుండ నశించే వారయ్యేటట్టుగా; వరము+ఇమ్ము. 


తాత్పర్యం: “ఈ మాహిష్మతీ నగరాన్ని జయించటానికి బలమైన శత్రువులు ఎవరైనా విజృంభించి వస్తే, వాళ్ళు 
గర్వాన్ని కోల్పోయి నీచేత దగ్దులై పూర్తిగా నశించేటట్లు నాకు వర మివ్వండి' అని ప్రార్ధించాడు. 


వ. అనిన నా రాజునకు నగ్నిదేవుం డభిమతం బయిన వరం బిచ్చి, “మణీ నీవు నాకుం బ్రతిప్రియంబు సేయు; 
మిప్పురంబు నింతు లెంతయు మనోజరాగిణులు గావున వీరల స్వైరిణీవృత్తియెల్ల కాలంబు సహింపవలయు' 
నని యడిగిన, నాంటంగోలె మాహిష్మతీ పురంబు స్త్రీలకు స్వైరిణీత్వంబు నిర్జోషంబయ్యె; నగ్నిదేవుండును 
నప్పురంబుపై వచ్చిన వారలనెల్ల దగ్ధ సైన్యులం జేయుచు దాని రక్షించుచుంటంజేసి పరరాష్ట్రపతు లగ్ని 
భయంబున నప్పురంబు పరిహరింతు; రది కారణంబుగా సహదేవు సైన్యంబెల్ల నగ్నిపరీతంబయినం జూచి 
సంచలింపక సహదేవుండు శుచియై వార్చి దర్ణకయనంబున శయనించి యగ్నిసూక్తంబుల నగ్నిభట్టారకు 
నిట్లని స్తుతియించె. 258 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నిషధరాజు వర మడుగగా; ఆరాజునకున్‌, అగ్నిదేవుండు; అభిమతంబు+అయిన= ఇష్టమైన; 
వరంబు+ఇచ్చి; మణి; నీవు, నాకున్‌; (ప్రతి ప్రియంబు= బదులుగా ఇష్టమైన దానిని; చేయుము; -ఈ+పురంబు; ఇంతులు= 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్రీలు; ఎంతయున్‌= మిక్కిలి; మనోజరాగిణులు= మన్మథరాగాన్ని కలవాళ్ళు; కావునన్‌; వీరల; స్పైరిణీ, వృత్తి= స్వేచ్చా 
విహారం; వ్యభిచారం; ఎల్ల, కాలంబు; సహింపవలయున్‌; అని; అడిగినన్‌; నాటన్‌+కోలె= ఆనాటి నుండి; మాహిష్మతీ, పురంబు, 
(స్రేలకున్‌; స్వైరిణీత్వంబు= వ్యభిచారం; నిరోషంబు+అయ్యె= తప్పులేని దయింది; అగ్నిదేవుండును; ఆ, పురంబుపై; వచ్చిన, 
వారలన్‌+ఎల్లన్‌= దండెత్తి వచ్చిన వారినందరిని; దగ్గ, సైన్యులన్‌= దహించబడినసైన్యాలు కలవాళ్ళనుగా; చేయుచున్‌; దానిన్‌= 
ఆమాహిష్మతీపురాన్ని; రక్షించుచున్‌+ఉంటన్‌, చేసి= రక్షిస్తూ ఉండటంవల్ల; పరరాష్ట్రపతులు= ఇతరదేశాల రాజులు; అగ్ని, 
భయంబునన్‌= అగ్నివల్ల కలిగే భయంచేత; ఆ+పురంబు; పరిహరించుదురు= వదలివేస్తారు; అది; కారణంబుగా; సహదేవు, 
సైన్యంబు+ఎల్లన్‌= సహదేవుని సైన్యమంతా; అగ్ని, పరీతంబు+అయినన్‌= అగ్నిచే చుట్టబడింది కాగా; చూచి; సహదేవుండు; 
సంచలింపక= కలత చెందక; శుచి+ఐ= స్నానం చేసి పరిశుద్దుడై; వార్చి= ఆచమనం చేసి; దర్భ శయనంబునన్‌= దర్భలతో 
కూర్చిన పడకమీద; శయనించి= పరుండి; అగ్ని సూక్తంబులన్‌= అగ్నికి సంబంధించిన వేదమం(త్రస్తోత్రాలతో; అగ్ని భట్టారకున్‌= 
అగ్నిదేవుణ్ణి; ఇట్టు+అని= ఈ విధంగా; స్తుతియించెన్‌= స్తోత్రం చేశాడు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు నిషధరాజు కోరినట్లు వరమిచ్చి, అందుకు బదులుగా తన కిష్టమయిం దొకటి చేయవలసిందని 
అడిగాడు. 'మాహిష్మతీ పుర స్త్రీలు శృంగారవతులు, మన్మథరాగం(కామం) అధికంగా కలవాళ్ళు, అందువల్ల వాళ్ళ 
వ్యభిచారాన్ని నీ వెప్పుడూ సహించాలి అన్నాడు. ఆనాటినుండి ఆ పుర[స్త్రీల వ్యభిచారం తప్పు కాకుండా పోయింది. 
అగ్నిదేవుడుకూడ ఆ పురంమీద దండెత్తి వచ్చే వారి సైన్యాల్ని దగ్ధం చేస్తూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉండటంచేత 
పరదేశభూపతులు అగ్నిభయంతో ఆదేశం మీదకి దండెత్తటం వదలివేశారు. అగ్నిదేవుడు ఆ కారణంచేతనే సహదేవుని 
సైన్యాన్ని చుట్టుకొన్నాడు. అయినా సహదేవుడు కలత చెందలేదు. స్నానం చేశాడు. శుచి అయ్యాడు. ఆచమనం చేసి 
దర్భలతో కూర్చిన పడకమీద పడుకొన్నాడు. వేదోక్తాలైన అగ్నిసూక్తాలతో అగ్నిదేవుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. 


సీ. “నీ తదర్ధంబులై నిఖిల వేదంబులు । వర్తిల్లు లోకపావనము లగుచు/; 
బావనంబులలోనం బావనుండవు నీవ; । యజ్ఞంబులును నీవ హవ్యవాహ! 
ధర్మనిత్యుండైన ధర్మజు కావించు । క్రతువు భవత్రీతికరము గాదె! 
దానికి విఘ్నంబు దలంచుట ధర్మువె? | వరద! వైశ్వానర! వాయుమిత్ర!' 


ఆ. యనిన నగ్నిదేవుం డతనికి సంప్రీతుం।; డయి తదీయసేన కగ్నిభయము. 
బాచె; దాని నెటింగి భక్తుడై నీలుండు । కౌరవేంద్రుననుజు. గానవచ్చె. 259 


ప్రతిపదార్థం: వరద!= వరాలిచ్చేవాడా!; వైశ్యానరా!= అగ్నిహోత్రా!; వాయుమి త్ర!= వాయుదేవునికి మిత్రుడా!; నీతదర్థంబులు+ఐ= 
నీకొరకైనవి; నిఖిల, వేదములు= అన్ని వేదాలు; లోక పావనములు+అగుచున్‌= లోకాన్ని పవిత్రం చేసేవై; వర్తిల్లున్‌= ఉంటున్నాయి; 
హవ్యవాహ!= అన్నిహోత్రా!; పావనంబులలోనన్‌= పవి(త్రాలైన వాటిల్లో; పావనుండవు= పవిత్రమైనవాడవు; నీవు+అ= నీవే; 
హవ్యవాహ!= అగ్నిదేవుడా!; యజ్ఞంబులును= యాగాలు కూడా; నీవు+అ= నీవే; ధర్మ, నిత్యుండు+ఐన= ఎడతెగని ధర్మాచరణం 
కలవాడైన; ధర్మజు, కావించు, (క్రతువు= ధర్మరాజు చేసే యజ్ఞం; భవత్‌, ప్రీతికరము= నీకు ఇష్టమైంది; కాదు+ఎ= కాదా?; 
దానికిన్‌= ఆయజ్ఞానికి; విఘ్నంబు; తలంయట= ఆటంకాన్ని కలుగజీయాలనుకోవటం; ధర్మువు+ఎ= ధర్మమా?; అనినన్‌; 
అగ్నిదేవుండు; అతనికిన్‌= సహదేవుడికి; సంప్రీతుండు+అయి= మిక్కిలి ప్రీతి చెందినవాడయి; తదీయ, సేనకున్‌= అతనియొక్క 
సైన్యానికి; అన్నిభయమున్‌; పాచెన్‌= తొలగించాడు; దానిన్‌+ఎజింగి= దాన్ని తెలుసుకొని; నీలుండు= నీలుని వంశంవాడైన 
నిషధుడనే రాజు; భక్తు(డై; కౌరవ+ఇం(ద్రు, అనుజున్‌= కౌరవపతి అయిన ధర్మరాజు తమ్ముణ్ణి-సహదేవుణ్ణి; కానవచ్చెన్‌= 
దర్శనం చేసుకొనటానికి వచ్చాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 117 


తాత్సర్యం: 'ఓ వరదా! అగ్నిహో(త్రా! వాయుమిత్రా! వేదాలన్నీ నీ కారణంగానే కదా లోకాన్ని పవిత్రం చేస్తున్నాయి. 
హవ్యవాహనా! పవి(త్రాలైన వాటిలో పవిత్రుడివి నీవే. యజ్ఞాలుకూడా నీవే. ధర్మపరుడైన ధర్మరాజు చేసే 
రాజసూయయాగం నీకు (ప్రీతికరం కాదా? దానికి విఘ్నం చెయ్యాలనుకోవటం నీకు ధర్మమా!” అని సహదేవు 
డనగా, అగ్నిదేవుడు సంతృప్తుడై అతని సేనకు అగ్నిభయాన్ని తొలగించాడు. దాన్ని తెలుసుకొని నీలుని వంశంవాడైన 
నిషధుడు భక్తితో సహదేవుని దర్శనం చేసుకొన్నాడు. 


నిశేషం: హవ్యవాహుడు - హవ్యాలను (హోమంలో వేసిన ఆహుతులను) దేవతలకు మోసుకొని పోయేవాడు - అగ్నిహోత్రుడు. 


సహదేవుండు దక్షిణ దిజ్మహీపతులచే. గప్పములు గొనుట (సం. 2-28-37) 


క. దేవప్రభావు( డగు సహ । దేవునకు హయద్విపేంద్ర దివ్యాంబర నా 
నా విధ రత్నమయాభర । ణావలి లలి. దెచ్చి యిచ్చె నధిక ప్రీతిన్‌. 260 


ప్రతిపదార్థం: దేవప్రభావుండు+అగు= దేవతా సమానమైన తేజస్సు కలవాడైన; సహదేవునకున్‌; అధికట్రీతిన్‌= మిక్కిలి 
సంతోషంతో; హయ, ద్విప+ఇంద్ర, దివ్య+అంబర, నానావిధ, రత్స్నమయ+ఆభరణ+ఆవలిన్‌= గుర్రాలయొక్క, మదపుటేనుగుల 
యొక్క, మంచి వస్తాలయొక్క, అనేక విధాలైన రత్నాభరణాలయొక్క సమూహాన్ని; లలిన్‌= (క్రమంగా; తెచ్చి, ఇచ్చెన్‌. 


తాత్సర్యం: దేవసమానుడయిన సహదేవునికి ఎంతో ప్రీతితో గుర్రాల్ని, మదపుటేనుగుల్ని, మంచి వ(స్తార్ని 
నానావిధరత్నాభరణాల్ని క్రమంగా తెచ్చి ఇచ్చాడు. 


వ. ఇట్లు మాహిష్మతీపురంబు సాధించి నీలుచేత నరిగొని సహదేవుండు దక్షిణదిక్కున కరిగి సౌరాష్ట్రదేశంబున 
నుండి రుక్షి భీష్మక శూర్పారక దండక పతులచేత దూతముఖంబున నసంఖ్యాత ధనంబులు గొని 
సాగరద్వీపవాసు లైన నిషాదులం బురుషాదుల నేకపాదులం గాలముఖులం గర్జప్రావరణుల నర రాక్షస 
యోనుల రామశైల కోలశైల తామ్రద్వీప సంజయంతీపుర నివాసులను వశగతులంజేసి. 261 

ప్రతిపదార్థం: ఇట్లు; సహదేవుండు; మాహిష్మతీపురంబు, సాధించి; నీలుచేతన్‌; అరి, కొని= కప్పాన్ని (గ్రహించి; దక్షిణ 
దిక్కునకున్‌+అరిగి= దక్షిణ దిశకు వెళ్ళి; సౌరాష్ట్రదేశంబునన్‌+ఉండి; దూతముఖంబునన్‌= దూతద్వారా; రుక్మి, భీష్మక, 
శూర్చారక, దండకపతులచేతన్‌; అసంఖ్యాత, ధనంబులు= అపరిమితాలైన సంపదలు; కొని= (గ్రహించి; సాగరద్వీప, వాసులు+ఐన= 
సముద్ర ద్వీపాలలో నివసిస్తున్న; నిషాదులన్‌; పురుషాదులన్‌, ఏకపాదులన్‌; కాలముఖులన్‌; కర్ష (ప్రావరణులన్‌; నర, రాక్షస, 
యోనులన్‌= నర రాక్షస జాతులవాళ్ళను; రామశైల, కోలశైల, తామ్రద్వీప, సంజయంతీపుర, నివాసులను; వశగతులన్‌; చేసి= 
లోబరచుకొని. 


తాత్సర్యం: ఈవిధంగా సహదేవుడు మాహిష్మతీపురాన్ని జయించి నిషధునిచేత కప్పం (గ్రహించి, దక్షిణ దిశగా 
వెళ్ళి, సౌరాష్ట్రదేశంలో నిలిచి, దూతద్వారా - రుక్మి, భీష్మక, శూర్చారక, దండకరాజులచేత అపారధనాలు (గ్రహించి, 
సముద్రద్వీపవాసులైన - నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ కర్ల (ప్రావరణులనే నరరాక్షస జాతులవారిని, 
రామశైల, కోలశైల తామ్రద్వీప సంజయంతీపుర నివాసుల్ని వశపరచుకొని. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తాళవన పాండ్య కేరళ । కాళింగ ద్రవిడ యవన కరహాటక భూ 
పాలకుల నొడిచి దక్షిణ | వేలావన భూములందు విడిసి కడంకన్‌. 262 


ప్రతిపదార్థం: తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, (ద్రవిడ, యవన, కరహాటక; భూపాలకులన్‌= రాజులను; ఒడిచి= ఓడించి; 
దక్షిణ, వేలా, వన, భూముల+అందున్‌= దక్షిణ సముద్రపు చెలియలికట్ట చెంత ఉండే అడవి ప్రదేశాల్లో; విడిసి= దండు విడిసి; 
కడంకన్‌= పూనికతో. 


తాత్సర్యం: తరువాత సహదేవుడు తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులను ఓడించి 
దక్షిణ సముద్రతీర వనభూముల్లో దండు విడిసి పూనికతో. 


విశేషం: మూలంలో - ఆంధ్రాం స్తాళవనాంశ్సెవ (భండార్కరు (ప్రతి. 2-28-48) అని ఉంది. నన్నయ పద్యంలో ఆంధ్రపదం 
లోపించింది. ఇది బుద్దిపూర్వకమో (గౌరవప్రదమైన సందర్భం కాదు గనుక), లేక ఆయన చూచిన (ప్రతులలో ఆ పదం లేదో! 


చ. కురువిభు రాజసూయమునకున్‌ ధన మిచ్చిరి రాజులెల్ల నా 
దరమునం బ్రీతి సేయునది దానును దప్పక యంచు లంక క 
చ్చెరువుగ( బుచ్చె దూతల బ్రసిద్దిగ నంత విభీషణుండు చె 
చ్చెర సహదేవు శాసనము చేకొని సేసె గరంబు నెమ్మితోన్‌. 263 


ప్రతిపదార్థం: కురువిభు, రాజసూయమునకున్‌= కురువంశ (ప్రభువైన ధర్మరాజుయొక్క రాజసూయ యాగానికి; ఆదరమునన్‌= 
మన్ననతో; రాజులు+ఎల్లన్‌= రాజులందరు; ధనము+ఇచ్చిరి; తానును= తానుకూడ; తప్పక; (పీతి, చేయునది= (ప్రేమతో 
ధనం ఇవ్వవలసింది; అంచున్‌= అని, అంటూ; లంకకున్‌= లంకానగరానికి; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టుగా; 
దూతలన్‌; పుచ్చెన్‌= పంపాడు; అంతన్‌= అప్పుడు; విభీషణుండు= విభీషణుడు; ్రసిద్దిగన్‌= గొప్పుగా; చెచ్చెరన్‌= వేగమే; 
సహదేవు, శాసనము= సహదేవుని యొక్క ఆజ్ఞ; చేకొని= (గ్రహించి; నెమ్మితోన్‌= (ప్రేమతో, కరము, చేసెన్‌= కప్పాన్ని ఇచ్చాడు. 
(కరంబు నెమ్మితోన్‌= మిక్కిలి (ప్రీతితో; అతని ఆజ్ఞ చేశాడు; ధనమిచ్చాడు). 


తాత్సర్యం: సహదేవుడు దక్షిణసము[ద్రతీరవనభూముల్లో విడిది చేసి లంకాధిపతి అయిన విభీషణునికి దూతలద్వారా- 
'ధర్మరాజురాజసూయానికి రాజులంతా ధనమిచ్చా'రని, 'నీవుకూడ ప్రీతితో ఈయవలసిరిదని చెప్పి పంపాడు. 
విభీషణుడు సహదేవుని ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఆవిధంగా చేశాడు. (కప్పం తెచ్చి ఇచ్చాడు) 


విశేషం: ఈ పద్యానికి ముందు కొన్ని ప్రతుల్లో “ఇట్లు సేతు బంధన సమీపంబున విడిసిన సహదేవుండు ఘటోత్కచుం 
దలంచిన తత్‌క్షణంబ వచ్చి దండప్రణామంబు సేసి ముకుళితహస్తుం డయి పని యేమి యనుటయు, నీవు విభీషణుకడకుం 
జని యుపాయనంబు గొని రమ్మని పంచిన, వాండును గగనమార్గంబున లంకకుం జని రాక్షసేం(ద్రుండగు విభీషణుని 
గాంచి, కృష్ణ సహాయుండగు ధర్మరాజు రాజసూయారంభంబును తత్కారణంబున భీమార్జున నకుల సహదేవుల దిగ్యిజయార్ధం 
బరుగుటయు, వారలలోన దక్షిణ దిశకుం జనుదెంచిన సహదేవు శాసనంబున తాను దూతయై వచ్చుటయు. దనపేరు 
భీమసేన పుత్రుం డయిన ఘటోత్కచుం డని విన్నవించి అనే వచనం ఉంది. దీనికి మూలం శ్రీ పి.పి.యస్‌.శాస్తిగారి 
దాక్షిణాత్య సంస్కృత భారత ప్రతిలో 2-27-125 నుండి 203 వరకు ఉందిగాని భండార్కర్‌వారి సంస్కృత భారత ప్రతిలో 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 119 
లేదు. - (మహాభారత సంశోధిత (ప్రతి). (సౌకుమార్యమనే శబ్దగుణం సార్థకంగా ఈ పద్యరచనలో దర్శన మిస్తుంది. - సంపా.) 
త్రేతాయుగంనాటి విభీషణుడు చిరంజీవి గనుక ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. 

మ.  పర౧న్‌ దక్షిణ దిజ్మహీపతులచే( బౌలస్త్యుచే నిట్లు దు 

రర శక్తిన్‌ సహదేవు( డర్భములు రత్నవ్రాతముల్‌ చందనా 

గురు కాష్ట్రాదులు గప్పముల్‌ గొనియె( బెక్కుల్‌ పేర్మితో నుర్వరా 

మరలక్త్మీకరు( డైన ధర్మసుతుసామ్రాజ్యంబు పూజ్యంబుగన్‌. 264 
ప్రతిపదార్థం: సహదేవు(డు; ఇట్టు= ఈ విధంగా; దుర్హర, శక్తిన్‌= సహించ సాధ్యంగాని బలంతో; పరంగన్‌= ఒప్పగా; దక్షిణ, 
దిక్‌+మహీపతులచేన్‌= దక్షిణదిశలో ఉండే రాజులచేత; పౌలస్త్యుచేన్‌= పులస్త్య (బ్రహ్మపుత్రుడైన విభీషణునిచేత; అర్థముల్‌= 
ధనాలు; రత్న, (వాతముల్‌= రత్నసమూహాలు; చందన+అగురు, కాస్ట్ర్ఞఆదులు= మంచిగంధంయొక్క, అగురుయుక్క 
కొయ్యలు మొదలైన; కప్పముల్‌; పెక్కుల్‌= అనేకాలు; ఉర్వరా+అమర, లక్ష్మీకరుండు+ఐన= భూసురులకు (బ్రాహ్మణులకు) 
సంపదను కలిగించేవాడైన; ధర్మసుతు, సామ్రాజ్యంబు; పూజ్యంబుగన్‌= పూజించదగినది అయ్యేటట్టు; పేర్మితోన్‌= గౌరవంతో; 
కొనియెన్‌= (గ్రహించాడు. 


తాత్పర్యం: (బ్రాహ్మణులకు సగౌరవంగా దక్షిణ లిచ్చే ధర్మరాజునామ్రాజ్యం పూజ్యార్హ్య మయ్యేటట్టు సహదేవుడు 
సహించశక్యంగాని బలంతో, దక్షిణ దిశలో ఉండే రాజులచేత పులస్త్యుని పుత్రుడైన విభీషణునిచేత ధనాలు, రత్న 
సమూహాలు, మంచి గంధం చెక్కలు, అగరు కొయ్యలు మొదలైన కప్పాలు ఎన్నింటినో (గ్రహించాడు. 


విశేషం: ధర్మజుని చక్రవర్తివైభవం ధ్వనింపజేసే ఈ పద్యం (ప్రసాదగుణరంజితంగా నన్నయ తీర్చిదిద్దాడు. (సంపా.) 


నకులుడు పశ్చిమ దిగ్విజయంబు సేయుట (సం. 2-29-2) 


క. నకులుండు పశ్చిమ దిక్కున । కకుటిల శౌర్యంబు మెజియ నరిగి యరాతి 
ప్రకర భయానక సేనా । ధికుండయి నిజతేజ మెల్లదిక్కుల వెలు6గన్‌. 265 


ప్రతిపదార్థం: నకులుండు; పళ్చిమదిక్కునకున్‌= పడమటి దిశకు; అకుటిల, శౌర్యంబు, మెజయన్‌= మొక్కవోని శూరత్వం 
ప్రకాశించగా, అరిగి= వెళ్ళి; అరాతి, ప్రకర, భయానక, సేనా+అధికుండు+అయి= శత్రు సమూహానికి భయాన్ని కలిగించే సేన 
చేత మించినవాడై; నిజ, తేజము= తనయొక్క కాంతి; ఎల్ల, దిక్కులన్‌, వెలు(గన్‌= అన్ని దిశల (ప్రకాళశించగా. 


తాత్సర్యం: మొక్కవోని శౌర్యంతో నకులుడు పశ్చిమ దిశకు వెళ్ళి, శత్రు సమూహానికి భయం కలిగించే సేనతో 
అధికుడై తనకాంతి అన్నిదిక్కుల వెలుగగా. 


ఉ. యోధుల సింహనాదము మదోత్కటవారణబృంహితంబు వే 
గాధికవాజిహేషిత మహారవమున్‌ రథనేమిఘోషమున్‌ 
బాధితకర్ణరంధ్రమయి పర్వి దిగంతము లెల్ల మయ నం 
భోధిరవంబపోలె. గురుపుంగవు నచ్చతురంగవాహినిన్‌. 266 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురుపుంగవు= కురుశ్రేష్టుడైన నకులునియొక్క; ఆ+చతురంగ, వాహినిన్‌= ఆ రథ, గజ, తురంగ పదాతులతో 
కూడిన సైన్యంలో; యోధుల సింహనాదము= వీరులయొక్క గర్జన ధ్వని; మద+ఉత్కట, వారణ, బృంహితంబు= లెస్సగా 
మదించిన ఏనుగులయొక్క ఘీంకారం; వేగ+అధిక, వాజి, హేషిత, మహారవమున్‌= మిక్కిలి వేగంగల గుర్రాల సకిలింతలయొక్క 
పెద్దశబ్దం; రథనేమి ఘోషమున్‌= రథచక్రాల కమ్ముల ధ్వని; అంభోధి, రవంబు+అ, పోలెన్‌= నీటికి నిలయమైన సముద్రంయొక్క 
ఘోషవలె; బాధిత, కర్మ రంధ్రము+అయి= బాధించబడిన కర్ల రం(ధాలు కలదై; దిక్‌+అంతములు+ఎల్లన్‌= దిక్కులచివరి 
భాగాలన్నీ; మోయన్‌= మారుమోగేటట్టు; పర్వెన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: కురువంశ శ్రేష్టుడైన నకులుడి చతురంగ సైన్యంలో - వీరుల సింహనాదం, మదపుటేనుగుల ఘీంకారం, 
మిక్కిలి వేగంగల గుర్రాల సకిలింతల శబ్దం, రథ చక్రాల ధ్వని, సముద్రఘోషలా చెవుల్ని బ్రద్దలు చేస్తూ దిక్కులెల్ల 
మారు (మోగేటట్లు వ్యాపించింది. 

ap) 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు మాద్రేయుండు రౌద్రాకారంబున( గసిమసంగి మహాసేనాన్వితుండయి యరిగి మహాసేనరక్షితంబైన 
మహితక విషయంబున దత్తక మయూరకాది శూద్రులతో. గయ్యంబు చేసి, మరు మాళవ బర్జర కర్ణర 
శైరీషక దాశార్హ దేశంబుల రాజుల జయించి, పుష్కరారణ్యనివాసులైన యాభీరగణంబులను సరస్వతీసింధు 
కూలాశ్రితు లైన గ్రామణీయులను బంచనదామరపర్వతనివాసులను వశగతులం జేసికొని వాసుదేవునకు 
నిజాగమనం బెటింగించి పుచ్చి. 267 


ప్రతిపదార్థం: ఇట్లు; మాద్రేయుండు= మా(ద్రీ తనయుడైన నకులుడు; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన రూపంతో; 
కసిమసంగి= విజృంభించి; మహాసేనా+అన్వితుండు+అయి= గొప్పసేనతో కూడుకొన్నవాడై; అరిగి= వెళ్ళి; మహాసేన, రక్షితంబు+ 
ఐన= మహాసేనునిచేత రక్షింపబడిందైన; మహితక, విషయంబునన్‌= మహితకదేశంలో; దత్తక, మయూర+ఆది= దత్తకుడు, 
మయూరకుడు, మొదలయిన; శూ(ద్రులతోన్‌; కయ్యంబుచేసి= యుద్దం చేసి; మరు, మాళవ, బర్బర, కర్చర, శైరీషక, దాశార్ల 
దేశంబుల, రాజులన్‌; జయించి; పుష్కర+అరణ్య, నివాసులు+ఐన; ఆభీరగణంబులను= యాదవ సమూహాలను; సరస్వతీ, 
సింధుకూల+ఆ(శ్రితులు+ఐన= సరస్వతీ సింధునదీ తీరాలను ఆశ్రయించి ఉండే; గ్రామణీయులను; పంచనద+అమర, 
పర్వత, నివాసులను; వశగతులన్‌+చేసికొని= లోబరచుకొని; వాసుదేవునకున్‌= శ్రీకృష్ణునికి; నిజ+ఆగమనంబు= తన రాకను; 
ఎతింగించి పుచ్చి= తెలియబంపి. 


తాత్పర్యం: ఈవిధంగా మాద్రీసుతు డైన నకులుడు భయంకరంగా విజృంభించి, పెద్దసైన్యాన్ని వెంటతీసికొని వెళ్లి 
మహాసేనుని రక్షణలో ఉన్న మహితక దేశంలో దత్తక మయూరకాది శూద్రులతో యుద్దం చేసి, మరు, మాళవ, 
బర్భర, కర్చర శైరీషక దాశార్లదేశ రాజులను జయించాడు. పుష్కరారణ్యంలో నివసించే యాదవ సమూహాలను 
సరస్వతీ సింధు తీరాలలో ఉండే (గ్రామణీయులను, పంచనద, అమర పర్వతాలలో ఉన్న వాళ్ళను వశపరచుకొని 
శ్రీకృష్ణునికి తనరాకను తెలియ చేశాడు. 


విశేషం: ఆయా దేశాల పేర్ల విషయంలో భిన్నప్రతుల్లో భేదాలు ఉన్నాయి. 1గ్రామణేయా మహాబలాః అని మూలం. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 121 


(ఈక 


శాకలపురమందు శల్యు మద్రేశ్వరు( । దమ మేనమామ నుత్తమగుణాధ్యు. 
గానంగ నరిగి సత్మారపూర్వకముగా । వస్తువాహనములు వానిచేత( 
గొని, పశ్చిమాంబుధి కుక్షినివాసుల(। బరమదారుణుల బర్జర కిరాత 
వీరుల నోడించి, విభు. డిట్లు వరుణేంద్ర । పాలిత దిజ్మహీపతులచేత 


ఆ. బలిమి గొనిన ధనము పదివేలు లొట్టియల్‌ । పెటింగి రాంగ వైరిభీకరుండు 
వచ్చె నకులు( డమిత వాహినీ పదహతి. । దల్లడిల్లుచుండ ధరణితలము. 268 


ప్రతిపదార్థం: వైరి భీకరుండు= శత్రువులకు భయాన్ని కలిగించేవాడైన; నకులు(డు; శాకల పురమందున్‌; శల్యు; మద్ర+-ఈశ్వరున్‌= 
మ।ద్రరాజును; తమ మేనమామన్‌; ఉత్తమగుణ+ఆఢ్యున్‌= ఉత్తమ గుణాలతో కూడుకొన్నవానిని; కానంగన్‌= చూడటానికి; 
అరిగి= వెళ్ళి; సత్కార పూర్వకముగన్‌= మర్యాద మున్నుగా; వస్తు, వాహనములు; వానిచేతన్‌; కొని= (గ్రహించి; పశ్చిమ+అంబుధథి, 
కుక్షి, నివాసులన్‌= పశ్చిమ సముద్ర గర్భంలో నివసించే వాళ్ళను; పరమ, దారుణులు= మిక్కిలి భయంకరులు అయిన; 
బర్భర, కిరాత వీరులన్‌; ఓడించి; విభుండు= (ప్రభువు (నకులుడు); ఇట్టు= ఈవిధంగా; వరుణ+ఇం[ద్ర, పాలిత, 
దిక్‌+మహీపతులచేతన్‌= వరుణరాజుచేత పాలించబడే దిక్కులోని రాజులచేత; బలిమిన్‌, కొనిన= బలవంతంగా (గ్రహించిన, 
ధనము= ధనాన్ని; పదివేల లొట్టియల్‌= పదివేల ఒంటెలు; పెటిం౧= మోసికొని; రాంగన్‌; ధరణితలము= భూమిపైభాగం; 
అమిత, వాహినీ, పదహతిన్‌= అపారమైన సైన్యంయొక్క పాదాల తాకిడిచేత; తల్లడిల్లుచున్‌+ఉండన్‌= చలిస్తూ ఉండగా; 
వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: శత్రుజన భయంకరుడైన నకులుడు, శాకలపురంలో సద్గుణసమేతుడైన తన మేనమామ, మ(ద్రపతి, 
శల్యుడిని చూడటానికి వెళ్ళాడు. మర్యాదపూర్వకంగా అతనిచేత అనేక వస్తు వాహనాలు గ్రహించాడు. పశ్చిమ 
సముద్ర గర్భంలో నివసించే పరమదారుణులు అయిన బర్భర కిరాత వీరుల్ని ఓడించాడు. పళ్చిమదిశలోని 
రాజులందరిచేత బలవంతంగా (గ్రహించిన ధనాన్నంతా పదివేల ఒంటెలచేత మోయించుకొని అంతులేని సైన్య 
పాదఘట్టనతో భూతలం (గక్కదలేటట్లు వచ్చాడు. 


నిశేషం: అనేక ప్రతుల్లో శాకల్యపురమని ఉంది. 'శాకల మభ్యేత్య' అని మూలం (భండార్కరు (ప్రతి 12-29-13). “పదివేల 
లొట్టియల్‌ పెజింగి రాగి - కు “పదివేల యొంటెలం బెటీకి రాగి అని ఒక పాఠాంతరం ఉంది. 


వ. ఇట్లు భీమార్జున నకుల సహదేవులు పరాక్రమంబున దిగ్విజయంబుసేసి చతురుదధి పరీత 
మహీతలంబునంగల రాజులచేత నసంఖ్యాత ధన వస్తు వాహన నివహంబులు గొని వచ్చి వేటు వేటి 


ధర్మరాజునకుం జూపి యిచ్చిన. 269 


ప్రతిపదార్థం: ఇట్లు; భీమ+అర్జున, నకుల, సహదేవులు; పరాక్రమంబునన్‌= పరాక్రమంతో; దిక్‌+విజయంబు, చేసి= నాలుగు 
దిక్కులను జయించి; చతుః+ఉదధి, పరీత, మహీతలంబునన్‌= నాలుగు సముద్రాలచే వ్యాప్తి చెందిన భూ(ప్రదేశంలో; కల= 
ఉన్న; రాజులచేతన్‌; అసంఖ్యాత ధన, వస్తు, వాహన, నివహంబులు= లెక్కకు మిక్కిలిగా ధన వస్తు వాహన సమూహాలు; 
కొనివచ్చి= తీసుకొనివచ్చి; వేజువేజన్‌, ధర్మరాజునకున్‌; చూపి; ఇచ్చినన్‌. 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా భీమార్జున నకుల సహదేవులు నలుగురు పరాక్రమంతో దిక్కులను జయించి, నాలుగు 
సముద్రాలచే వ్యాప్తినొందిన భూమిమీద గల రాజులందరిచేత లెక్కకు మిక్కిలిగా ధన వస్తు వాహన సమూహాలు 
తీసుకొనివచ్చి, వేరు వేరుగా ధర్మరాజుకు చూపి ఇచ్చారు. 


క  ఉరుగుణవిశుద్ద రత్నో। త్మర నానాధన సమృద్ది. గడు నధికుండై 
కురువృషభుండు గీడ్చటిచెను | వరుణ ధనేశ్వరుల విభవ వైభవయుక్తిన్‌. 270 


ప్రతిపదార్థం: కురువృషభుండు= కురువంశ ్రేష్టుడైన ధర్మరాజు; ఉరు, గుణ, విశుద్ద, రత్న+ఉత్కర, నానా, ధన సమృద్దిన్‌= 
గొప్ప శ్రేష్ట్రత గల స్వచ్చమైన రత్నసమూహాలతో కూడుకొన్న వివిధసంపదలయొక్క నిండుదనంచేత; కడున్‌= మిక్కిలి; 
అధికుండు+ఐ= ఎక్కువ వాడై; విభవ వైభవ యుక్తిన్‌= ఐశ్వర్యంయొక్క ఆధిక్యంతో కూడి ఉండటంలో; వరుణ, ధన+ఈశ్వరుల= 
వరుణదేవుని, కుబేరుని; కీడు, పటిచెను= (క్రిందు చేశాడు. 


తాత్పర్యం: కురువంశ శ్రేష్టుడైన ధర్మరాజు ఎంతో ్రేష్టత గల స్వచ్చమైన రత్న సమూహాలతో కూడుకొన్న నానావిధ 
ధనసమృద్దితో అత్యధికుడై, ఆ వరుణకుబేరులనే తక్కువ చేశాడు. 


విశేషం: రత్నాలకు స్థానం సముద్రం. అందుచేతనే దానికి రత్నాకరం అని కూడ సేరు. రత్నాకరా లన్నింటికి అధిపతి 
వరుణుడు. రత్నసంపదలో ఆయన అందరికంటే అధికుడు. ధనపతి కుబేరుడు. ఆయనకు ధనదు డని కూడ పేరు. 
ధనసమృద్దిలో కుబేరుని మించినవాళ్ళు లేరు. రత్నసంపదలో, ధనసంపదలో ధర్మరాజు- అలాంటి వరుణకుబేరులనే తక్కువ 
చేశాడు. 


రాజసూయము సేయుమని ధర్మజున కతనియాప్పులు సెప్పుట (సం. 2-30-8) 


వ. మటియు ధర్మోపార్థిత రక్షిత ప్రవర్ణితంబయిన మహాధనవర్గంబు. జూచి పాత్రప్రతిపాదనంబు నియోగింప 
సమకట్టి రాజసూయాధ్వరారంభసుస్థిరనివేశితబుద్దియై యున్న యయ్యుధిష్టిరు నభిప్రాయంబున 
కనుగుణంబుగా నాప్తమంత్రు లి ట్లనిరి. 271 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతే కాక; ధర్మ+ఉపార్జిత, రక్షిత, ప్రవర్ణితంబు+అయిన= ధర్మ పద్దతిన సంపాదించబడి, 
రక్షింపబడి లెస్సగా వృద్ది పొందించబడిన; మహా, ధన, వర్గంబున్‌= గొప్ప ధన సమూహాన్ని; చూచి; పాత్ర, ప్రతిపాదనంబు= 
తగిన రీతిని వినియోగాన్ని-అంటే తగిన రీతిలో ఖర్చు చేయటాన్ని, తగిన వారికి దానరూపంలో ఇచ్చి వేయటాన్ని; 
నియోగింపన్‌= ఆజ్ఞాపించ; సమకట్టి= పూనుకొని; రాజసూయ+అధ్వర+ఆరంభ, సుస్థిర, నివేశిత, బుద్ది+ఐ= రాజసూయయాగాన్ని 
ప్రారంభించటంలో చొప్పించిన మనస్సు కలవాడై; ఉన్న; ఆ+యురధిష్టిరు+అభి ప్రాయంబునకున్‌= ఆ ధర్మరాజుయొక్క 
ఉద్దేశానికి; అనుగుణంబుగాన్‌= తగినట్లుగా; ఆప్తమం(త్రులు; ఇట్టు+అనిరి. 


తాత్సర్యం: క్షత్రియధర్మాన్ని అనుసరించి ఆర్జించి, రక్షించి, లెస్సగా వృద్దిచెందించిన మహాధనసమూహాన్నంతా 
చూచి, తగిన రీతిగా దానివినియోగాన్ని ఆజ్ఞాపించటానికి పూనుకొని, రాజసూయయాగ ప్రారంభాన్నిగూర్చి గట్టిగా 
ఆలోచిస్తున్న ధర్మరాజు అభిప్రాయానికి తగినట్టు అతని ఆప్తమం(త్రులు ఈ విధంగా అన్నారు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 123 


(ఈక 


కురువీర! నీ ధర్మపరిపాలనంబున । నీ గుణసంపద నీ విశుద్ద 

చారిత్రమునం జేసి ధారుణి ప్రజ కెల్ల | నభివృద్దియయ్యె నెయ్యంబుతోడ; 
రాజవంచకులయు రాజవల్లభులయు( । దస్మరులయు బాధ దథింగి; రుజయు. 
బగయును భయమును వగయును వెజపును | నాదిగా€6 గల యెగ్గు లడ.గ౧€ బుడమి; 


ఆ. _ నర్హులోలిం బెరిం౧; నవనీశులెల్ల నీ; యనుజవీర్యవిజితు లయి త్వదీయ 
శాసనస్థు లయిరి జగతీశ! యిదియ నీ । యజ్ఞ కార్యమునకు నవసరంబు. 272 


ప్రతిపదార్థం: కురువీర= కురువంశ వీరుడివైన ఓ ధర్మరాజా!; నీ, ధర్మ పరిపాలనంబునన్‌= నీయొక్క ధర్మమైన పరిపాలనచేత; 
నీ, గుణ, సంపదన్‌= నీయొక్క సుగుణ సంపదచేత; నీ, విశుద్ధ, చారిత్రమునన్‌+చేసి= నీ నిర్మలమైన నడవడిచేత; ధారుణి, 
ప్రజకున్‌+ఎల్లన్‌= భూమిమీది జనులందరికి; నెయ్యంబుతోడన్‌= ఇంపుతో; అభివృద్ది; అయ్యెన్‌= కలిగింది; రాజ వంచకులయు= 
రాజును మోసగించే వాళ్ళ వల్ల; రాజవల్లభులయు = రాజుకు ఇష్టులైనవాళ్ళవల్ల; తస్కరులయు= దొంగలవలన; బాధ; 
తణిగాౌన్‌= తగ్గిపోయింది; పుడమిన్‌= భూమిలో; రుజయున్‌= రోగము; పగయును; భయమును; వగయును= దుఃఖమును; 
వెజపును; ఆదిగాన్‌, కల= మొదలయిన; ఎగ్గులు= కీడులు; అడగాన్‌= తొలిగాయి; అర్హులు+ఓలిన్‌= వెలలు (క్రమంగా; 
పెరిలౌన్‌; అవనీ+-ఈశులు+ఎల్లన్‌= రాజులందరు; నీ, అనుజ, వీర్య, విజితులు+అయి= నీ తమ్ముల పరాక్రమంచేత 
జయించబడినవాళ్ళయి; త్వదీయ, శాసనస్టులు+అయిరి= నీయొక్క ఆజ్ఞకు లోబడిన వాళ్ళయ్యారు. జగతీ+-ఈశ= మహారాజా! 
ఇది+అ= ఇదే; నీ, యజ్ఞకార్యమునకున్‌= నీ రాజసూయ యజ్ఞానికి; అవసరంబు= తగిన సమయం. 


తాత్పర్యం: కురువంశవీరుడివైన ఓధర్మరాజా! నీ ధర్మపరిపాలనచేత, నీ సుగుణసంపదచేత, నీ నిష్కళంక 
ప్రవర్తనచేత ఈభూమిమీది ప్రజలందరికి ప్రియమార అభివృద్ది కలిగింది. రాజును మోసం చేసేవారివల్ల, రాజుకు 
ఇష్టులైన వాళ్ళవల్ల, దొంగలవల్ల బాధ తగ్గిపోయింది. రోగం, పగ, భయం, దుఃఖం మొదలయిన కష్టాలు తొలగిపోయాయి. 
వెలలు [క్రమంగా పెరిగాయి. పరాక్రమంలో నీ తమ్ములు రాజులందరినీ జయించారు. అందరు రాజులు నీ ఆజ్ఞకు 
లోబడి ఉన్నారు. మహారాజా! నీవు రాజసూయం చేయటానికి ఇదే తగిన సమయం. 


విశేషం: 'రాజవల్లభులయు” అనే దానికి 'రాష్ట్రవంచకులయు” అని కొన్ని ప్రతులలో పాఠాంతరం ఉంది. కాని మూలంలో 

'రాజవల్లభ' శబ్దమే ప్రయుక్తమై ఉంది. (భండార్కరు (ప్రతి 2-30-45). రాజవల్లభు లంటే రాజుకు ప్రియులు. -రాజుగారి 

బావమరిదిలాంటి వాళ్ళు. అలాంటివాళ్ళు రాజుగారికి తామంటే ఉండే ప్రియత్వాన్ని దుర్వినియోగంచేసి ప్రజలను బాధించే 

అవకాశం ఉంది. 

వ. 'మటియు నపరిమిత పరార్హ్యరత్న రజత సువర్ణ పరిపూర్ణంబయి మహామేరుశైలంబు సన్నిహైతంబైన యట్లు 
యక్షేశ్వరు నక్షయనిధులు ప్రత్యక్షంబైన యట్లు భాండాగారంబు సమృద్ధంబైన యది; ఘృతలవణతైల తండుల 
ధాన్యాది సమస్త వస్తు విస్తృతంబయి కోష్టాగారంబు సకల సంకల్ప సిద్ది కరంబై కల్పద్రుమంబు 
ననుకరించుచున్న యది; వేదంబు లన్నియు మూర్తిమంతంబులయిన యట్లు మహాయాజ్ఞకు లయిన 
మహీసురవరులు నీ యభ్యుదయంబు గోరుచున్నవారు గావున రాజసూయాధ్వరం బెడసేయక చేయు'మని 
పలుకుచున్న యవసరంబున. 273 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: మజియున్‌; అపరిమిత, పర+అర్హ్య, రత్న, రజత, సువర్ల, పరిపూర్ణంబు+అయి= అపారమైన శశ్రేష్థ్రత, విలువ 
గల రత్నాలతో, వెండితో, బంగారుతో నిండి; మహా, మేరు, శైలంబు= గొప్పదైన మేరుపర్వతం; సన్నిహితంబు+ఐన+అట్టు= 
సమీపానికి వచ్చినట్టు; యక్ష+ఈశ్వరు+అక్షయ, నిధులు= యక్షులరాజైన కుబేరునియొక్క తిరుగులేని నిధులు(తొమ్మిది); 
ప్రత్యక్షంబు+ఐన+అట్టు= కంటి ఎదుట కన్సించినట్లు; భాండ+అగారంబు= బొక్కసం (ధనం నిలువ ఉంచేచోట; ఖజానా); 
సమృద్దంబు+ఐన, అది= పూర్తిగా నిండి ఉన్నది; ఘృత, లవణ, తైల, తండుల, ధాన్య+ఆది, సమస్త, వస్తు, విసృతంబు+ 
అయి= నెయ్యి, ఉప్పు, నూనె, బియ్యం, పప్పులు మొదలయిన అన్ని వస్తువులతో నిండి; కోష్ట+అగారంబు= వస్తువులను 
నిలవ చేసే గది; సకల, సంకల్ప, సిద్దికరంబు+ఐ= అన్నికోర్కెలను తీర్చేటటువంటిదైన; కల్ప(ద్రుమంబును= కల్పవృక్షాన్ని; 
అనుకరించుచున్‌+ఉన్న, అది= పోలి ఉన్నది; వేదంబులు+అన్నియున్‌; మూర్తిమంతంబులు+అయిన, అట్టు= రూపాలు 
తాల్చినట్లు; మహాయాజ్ఞికులు+అయిన= గొప్పగా యజ్ఞం చేయించేవాళ్ళయిన; మహీసురవరులు= బ్రాహ్మణశ్రేష్టులు; నీ, 
అభ్యుదయంబు= నీయొక్క అభివృద్దిని; కోరుచున్‌+ఉన్నవారు; కావునన్‌; రాజసూయ+అధ్యరంబు= రాజసూయయాగం; 
ఎడ, చేయక= ఆలస్యం చేయకుండ; చేయుము+అని; పలుకుచున్‌+ఉన్న; అవసరంబునన్‌= సమయంలో. 


తాత్సర్యం: 'అంతేకాదు, అపరిమితమైన శ్రేష్టత, విలువ ఉన్న రత్నాలతో, వెండితో, బంగారంతో, మహామేరుపర్వతం 
సమీపించినట్టు, కుబేరుని అక్షయనిధులు ప్రత్యక్షమైనట్టు ధనాగారం పూర్తిగా నిండుగా ఉంది. వస్తువుల్ని నిలువ 
ఉంచే గృహం నెయ్యి, ఉప్పు, నూనె, బియ్యం, పప్పులు మొదలైన సమస్తవస్తువులతో నిండి అన్ని కోర్కెలను తీర్చే 
కల్పవృక్షంలా ఉంది. వేదాలన్నీ రూపుతాల్చి వచ్చినట్టున్న మహాయాజ్జికులైన బ్రాహ్మణోత్తములంతా నీ అభివృద్దిని 
కోరుతున్నారు. అందుచేత రాజసూయయాగం ప్రారంభించు; ఆలస్యం చేయవద్దు” అని పలుకుతున్న సమయంలో. 


నిశేషం: అలం: ఉ(త్రేక్ష ఉపమ. అలంకారాలు రమణీయాలై ధర్మరాజు సంపత్సమృద్దిని చక్కగా సూచిస్తున్నాయి. ఇచటి 
విశేషణాలు ఉపమానోపమేయాలు రెండింటితో అన్వయిస్తాయి. 
శ్రీకృష్ణుడు ద్వారకనుండి వచ్చుట (సం. 2-30-9) 


క. ద్వారవతినుండి జగదా । ధారుండు గృష్టుండు వచ్చి ధర్మజు ధర్మ 
ప్రారంభనిత్యు నుత్తము | భూరిధనంబులను రత్నముల. బూజించెన్‌. 274 


ప్రతిపదార్థం: ద్వారవతినుండి= ద్యారకానగరంనుండి; జగత్‌+ఆధారుండు= లోకానికి ఆధారమైనవాడు; కృష్ణుండు; వచ్చి; 
ధర్మ, ప్రారంభ, నిత్యున్‌= యజ్ఞాన్ని ప్రారంభించటంలో స్థిరమైన మనస్సు కలవాళ్ణి; ఉత్తమున్‌= (శ్రేష్టుడైనవాణ్ణి; ధర్మజున్‌= 
ధర్మజుని; భూరి ధనంబులను= అధిక ధనాలచేత; రత్నములన్‌= రత్నాలచేత; పూబించెన్‌. 


తాత్పర్యం: ద్వారకానగరంనుండి జగదాధారుడైన శ్రీకృష్ణుడు వచ్చి రాజసూయయాగాన్ని ప్రారంభించాలన్న 
స్థిరసంకల్పంతో ఉన్నవాడూ, ఉత్తముడూ అయిన ధర్మరాజుకు అధికధనాలు రత్నాలు ఇచ్చి గౌరవించాడు. 


విశేషం: సరిగా ఈ సమయానికే జగన్నాటకసూ(త్రధారి శ్రీకృష్ణుడు తనంత తానే రావటం ఒక విశేషం. 


వ. ధర్మరాజును జగదర్చితుం డయిన యచ్యుతు నర్జ్ర్వాదివిధంలం బూజించి తమ్ములయు ధౌమ్య 
ద్వెపాయనాదులయు బుత్విజులయు నాప్తమంత్రులయు సమక్షంబున నధోక్షజున కి ట్లనియె. 275 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 125 
ప్రతిపదార్థం: ధర్మరాజును= ధర్మరాజు కూడ; జగత్‌+అర్బితుండు+అయిన= లోకంచే పూజించబడినవాడైన; అచ్యుతున్‌= 
శ్రీకృష్ణుణ్లి; అర్హ్య+ఆది= అర్య మివ్వటం మొదలైన; విధులన్‌= పూజా పద్దతులతో; పూజించి; తమ్ములయు= తమ్ముళ్ళయొక్క 
ధౌమ్య+ద్వైపాయన+ఆదులయు= ధౌమ్యుడు, వ్యాసుడు మొదలయిన వాళ్ళయొక్క; బుత్విజులయున్‌= యజ్ఞం చేయించే 
బ్రాహ్మణులయొక్క; ఆప్త, మంత్రులయు= ఆప్షలైన మంత్రులయొక్క; సమక్షంబునన్‌= ఎదుట; అధోక్షజునకున్‌= శ్రీకృష్ణునికి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: లోకంచేత పూజలందుకొనే శ్రీకృష్ణుణ్మి ధర్మరాజు అర్హ్యపాద్యాదులిచ్చి పూజించాడు. తమ్ముళ్ళు, ధౌమ్య 
ద్వైపాయనాదులు, బుత్విజులు, ఆప్తమంత్రులు ఉండగా అందరి సమక్షంలో శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. 


విశేషం: అధోక్షజుడు - ఇంద్రియాలను అధఃకరించి జన్మించినవాడు, జితేంద్రియులకు- అంటే ఇంద్రియాలను 
జయించినవాళ్ళకు- ప్రత్యక్షమయ్యేవాడు - శ్రీకృష్ణుడు. ధౌమ్యుడు పాండవపురోహితుడు. 


మత్తకోకిలము. 


ధారుణీధర! ధర్మతత్త్వనిధాన! దానవదర్ప సం 

హార! వారిజనాభ! బంధుజనానురంజనకారి! నీ 

కారణంబున( జేసి మాకు జగంబునం గల భూపతుల్‌ 

భూరివిక్రమవశ్యు లైరి విభుత్వ మేర్పడుచుండంగన్‌. 276 


ప్రతిపదార్థం: ధారుణీధర= భూమిని ధరించినవాడా! శ్రీకృష్ణా! ధర్మ, తత్త, నిధాన= ధర్మతత్యానికి ఉనికిపట్టు అయినవాడా!; 
దానవ, దర్శ, సంహార రాక్షసులయొక్క గర్వాన్ని అణచినవాడా!; వారిజనాభ= నీటినుండి పుట్టిన పద్మం బొడ్డులో కలవాడా!; 
బంధు, జన+అనురంజనకారి= బంధుజనులకు సంతోషాన్ని కలిగించేవాడా! నీ, కారణంబునన్‌+చేసి= నీకారణంచేత; 
జగంబునన్‌+కల= లోకంలో ఉండే; భూపతుల్‌= రాజులు; మాకున్‌; విభుత్వము+ ఏర్పడుచున్‌+ఉండంగన్‌= మాకు 
సార్వభౌమాధికారం కలిగేటట్టు; భూరి, విక్రమ, వశ్యులు+ఐరి= మా గొప్ప పరాక్రమానికి లొంగిపోయినవా ళ్ళయ్యారు. 


తాత్సర్యం: భూమిని ధరించినవాడా! ధర్మతత్యానికి ఉనికిపట్టయినవాడా! రాక్షసులగర్వం అణచినవాడా! పద్మనాభా! 
బంధుజనులకు ఆనందాన్ని కలిగించేవాడా! నీ కారణాన్నే కదా మాకు సార్వభౌమాధికారం కలిగేటట్టు లోకంలోని 
రాజులంతా మా పరాక్రమానికి లొంగిపోయారు. 


విశేషం: మత్తకోకిలవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా ర,స,జ,జ,భ,ర అనే గణాలు ఉంటాయి. 18 అక్షరాల చరణంలో 
11వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. భక్తికవితకు బీజ ప్రాయమైన లక్షణాలు ఈ పద్యరచనలో మాధుర్యగుణంతో 
కలిసి శోభిస్తున్నాయి. (సంపా.) 


క. క్షితిపతులవలన సముపా । ర్లితమైన ధనంబు కొలది జెప్పంగ వాచ 
స్పతికి నశక్యము; దీనిం । బ్రతిపాదింపంగవలయు. బాత్రవశమునన్‌. 277 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: క్షితి, పతులవలన= భూపతులనుండి - రాజులనుండి; సమ్‌+ఉపార్టితము+ఐన= లెస్సగా సంపాదించబడిన; 

ధనంబు, కొలందిన్‌= డబ్బు యొక్క పరిమాణాన్ని; చెప్పగాన్‌= చెప్పటానికి; వాచస్పతికిన్‌= బృహస్పతికైనా; అశక్యము= సాధ్యం 

కాదు; దీనిన్‌= ఈధనాన్ని; పాత్రవశమునన్‌= అర్హులైన వాళ్ళకు చెందేటట్లు; (ప్రతిపాదింపంగన్‌ వలయున్‌= దానంగా ఇవ్వాలి. 
లా oe 


తాత్సర్యం: రాజులనుండి సంపాదించిన ధనరాసుల పరిమాణమెంతో తేల్చి చెప్పటం ఆ బ హస్పతికికూడ సాధ్యం 
కాదు. ఇక ఈ ధనాన్ని అర్హులైనవారికి దానం చేయాలి. 


వ. 'దేవముఖం బైన యగ్శ్నిదేవుముఖంబున విధ్యుక్తంబుగా వేల్షి, దేవతర్పణంబును, యథోచితదక్షిణల 
నభీష్టదానంబుల మహీదేవ తర్పణంబునుం జేయవలయుం గావున నీ కిష్టంబయిన యజ్ఞంబు చేయించి, 
నాకును, లోకంబులకుం బ్రియంబు సేయు; మొండె నన్ను రాజసూయాధ్వర విధానంబునందు నియోగించి 
యనుగ్రహింపు మనిన యుధిష్టిరునకు నారాయణుం డి ట్లనియె. 278 


ప్రతిపదార్థం: దేవముఖంబు+ఐన= దేవతలకు నోరైన; అగ్నిదేవుముఖంబునన్‌= అగ్నిదేవునియొక్క నోటితో; విధి+ఉక్తంబుగాన్‌= 
శాస్త్రంలో చెప్పబడినవిధంగా; వేల్చి= ఆహుతులను వేసి; దేవ, తర్పణంబును= దేవతలకు తృప్తిని; యథా+ఉచిత దక్షిణలన్‌= 
తగిన దక్షిణలను ఇవ్వటంచేత; అభీష్ట, దానంబులన్‌= కోరినదానాలు ఇవ్వటంచేత; మహీదేవ, తర్పణంబునున్‌= భూదేవతలైన 
బ్రాహ్మణులకు తృప్తిని; చేయవలయున్‌; కావునన్‌; నీకున్‌; ఇష్టంబు+అయిన; యజ్ఞంబు; చేయించి; నాకును; లోకంబులకున్‌; 
పియంబు; చేయుము; ఒండెన్‌= అట్టాకాకుంటే; నన్నున్‌; రాజసూయ+అధ్వర, విధానంబునందున్‌= రాజసూయయాగ 
కార్యక్రమంలో, నియోగించి= నియమించి; అనుగ్రహింపుము= దయ చూపుము; అనినన్‌; యుధిస్టిరునకున్‌= ధర్మరాజుకు; 
నారాయణుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'దేవతలకు ముఖమైన అగ్నిదేవుని ముఖంలో శా(స్రోక్రంగా వేసిన ఆహుతులతో దేవతల్ని, తగిన 
దక్షిణలతో, కోరిన దానాలతో బ్రాహ్మణుల్ని తృప్తి పరచాలి. అందుచేత నీ కిష్టమైన యజ్ఞం చేయించి నాకు, 
లోకాలకు ప్రియంచేయండి. అలా కాకుంటే, నన్ను రాజసూయ యాగకార్యక్రమంలో నియమించి అను[గ్రహించండి'- 
అని పలికిన ధర్మరాజుకు శ్రీకృష్ణు డిలా అన్నాడు. 


విశేషం: పరా(క్రమార్జిత మైన సంపదను యజ్ఞంచేసి ప్రభువు యోగ్యులకు పంచిపెట్టటం భారతీయ సంప్రదాయం. దానంతోనే 
ధనం రాణిస్తుం దని భారతీయభావన. అర్థం ధర్మబద్దం కాకపోతే, పురుషయత్నం దైవానుకూల్యాన్ని పొందకపోతే వ్యర్థా 
లౌతాయి. అందువల్ల ధర్మరాజు పరమాత్ముడైన శ్రీకృష్ణుని యెదుట “సంపదను యోగ్యుల కందజేసే యే యజ్ఞాన్నైనా 
చేయించు” అన్నాడు - మొదట. “నీకు అంగీకార మైతే నన్ను రాజసూయయాగ కార్యక్రమంలో నియమించి అనుగ్రహించు” 
అన్నాడు - తరువాత, మానవుడు కోరుకొంటాడు కాని ఏ కోరిక యోగ్యమైనదో నిర్లయించేది దైవం. అందువలన 
శ్రీకృష్ణునిమీదనే భారం ఉంచి, దైవానుకూల్యం ఉన్నకార్యాన్ని నిర్దేశించండి - అని ధర్మరాజు అర్థించాడు. (సంపా.) 


ట్‌. పూజ్యుండ వెల్ల వంశముల భూపతులందును, ధర్మ నిర్మల 
ప్రాజ్యవిభూతి నద్దివిజపాలకు నట్టిండ నీక యొప్పె సా 
మ్రాజ్యము దైవసంపదయు మానుషసంపదపేర్మి కావునన్‌ 
యాజ్యుండ విష్ణు నీవ భరతాన్వయభూషణ! ధర్మనందనా! 279 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 127 
ప్రతిపదార్థం: భరత+అన్వయ, భూషణ!= భరతునియొక్క వంశానికి అలంకారమైనవాడా, ధర్మనందనా! ఎల్ల వంశముల, 
భూపతుల+అందును= అన్ని వంశాల రాజుల్లోను; పూజ్యుండవు= పూజింప దగినవాడివి; ధర్మ, నిర్మల, (ప్రాజ్య, విభూతిన్‌= 
ధర్మంచేత స్వచ్చమై అధికమైన ఐశ్వర్యంలో; ఆ+దివిజ, పాలకు+అట్టిడు+అ= ఆ స్వర్గలోక పాలకుడైన ఇంద్రుని వంటివాడా; 
సామ్రాజ్యము; దైవ, సంపదయు= దైవబలం; మానుష సంపద పేర్మి= మానవ బలంయొక్క ఆధిక్యం; నీకు+అ= నీకే; 
ఒప్పెన్‌= అమరిఉంది; కావునన్‌; యాజ్యుండవు= యజ్ఞం చేయదగినవాడివి; ఇప్టు= ఇప్పుడు; నీవు+అ= నీవే. 


తాత్సర్యం: భరత వంశానికి అలంకారమైనవాడా! ధర్మనందనా! అన్ని రాజ వంశాల్లో నీవు పూజించదగినవాడివి. 
ధర్మంచేత స్వచ్చమైన, అధికమైన ఐశ్వర్యంలో దేవేంద్రుని వంటి వాడివి. సామ్రాజ్యం దైవబలం, మానవబలం 
గొప్పుగా నీకే అమరి ఉన్నాయి. అందుచేత ఇప్పుడు యజ్ఞం చేయదగినవాడివి నీవే. 


విశేషం: మానుషసంపదతోపాటు దైవీసంపదకూడ కలిసి ధర్మజునికి సామ్రాజ్యయోగాన్ని కలిగించాయని శ్రీకృష్ణు డంగీకరించాడు. 
యజ్ఞం దైవస్వరూపం. దానిని నిర్వహించే అధికారం ధర్మరాజుకు ఉన్నదని ఈ విధంగా శ్రీమన్నారాయణ స్వరూపుడైన 
శ్రీకృష్ణుడు ధ్రువీకరించాడు. అర్థవ్యక్తి గుణరంజకమైన రచన ఈ పద్యం. (సంపా.) 


క. పంపం దగు( దగ దని శం । కింపక నీ కిష్టమయిన కృత్యముల నియో 
గింపుము నన్ను భవద్గుణ । సంపత్రవణుల సమస్తజనుల జనేశా! 280 


ప్రతిపదార్థం: జన+-ఈశా!= జనులకు (ప్రభువైన ఓ ధర్మరాజా[ పంపన్‌+తగున్‌, తగదు+అని= ఈపని చెప్పదగును, 
చెప్పతగదు అని; శంకింపక= సంకోచించక; నీకున్‌+ఇష్టము+అయిన; కృత్యములన్‌= పనుల్లో, నన్నున్‌= నన్ను; 
భవత్‌+గుణసంపత్‌+ ప్రవణులన్‌= నీయొక్క గుణ సంపదలపై ఆసక్తి గలవాళ్ళయిన; సమస్త జనులన్‌= అందరు వ్యక్తులను; 
నియోగింపుము= నియమించుము. 


తాత్సర్యం: ధర్మరాజా! ఈ పని చెప్పతగినది, చెప్పతగనిది - అని ఏమాత్రం సంకోచించకుండ నీ కిష్టమైన 
పనుల్లో నన్ను, నీ గుణసంపదపట్ల ఆసక్తి ఉన్న అందరు వ్యక్తులను నియమించు. 


విశేషం: యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి, యజ్ఞభోక్త యజ్ఞకర్త అన్నీ తానే అయిన శ్రీకృష్ణపరమాత్ముడు తన్ను తాను ఆ విధంగా 
అర్పించుకోవటం రాజసూయమహాయజ్ఞనిర్వహణకు పూనుకొన్న ఆ ధర్మరాజుకు ఎంత ఆనందహేతునైందో! ఎంత 
గౌరవకారణమైందో! ఎంత (ప్రోత్సాహజనక మైందో! 


చ. అనిన నుపేంద్రువాక్య మను నయ్యమృతంబునంజేసి ధర్మనం 

దనుండు ముదంబు నొంది 'విదితంబుగ నాకు మనోరథంబు లె 

ల్లను సమకూరి నిప్పు, సఫలత్వము నొందె ధనాగమంబు' లం 

చును నెడ నిశ్చయించె మధుసూదనదేవు ననుగ్రహంబునన్‌. 281 
ప్రతిపదార్థం: అనినన్‌; ఉపేంద్రు. వాక్యము+అను= శ్రీకృష్ణుడి మాట అనే; అ+అమృతంబునన్‌+చేసి= ఆ అమృతంచేత; 


ధర్మనందనుండు; ముదంబున్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; విదితంబుగన్‌= స్పష్టంగా; నాకున్‌; మధుసూదన దేవు= 
మధువనే రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణదేవునియొక్క; అను[గ్రహంబునన్‌= దయచేత; ఇప్టు+అ= ఇప్పుడే; మనోరథంబులు+ 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎల్లన్‌= కోరికలన్నీ; సమకూరెన్‌= తీరాయి; ధన+ఆగమంబులు= సంపదలు కలుగుటలు; సఫలత్వమున్‌, ఒందెన్‌= సార్ధక్యం 
పొందాయి; అంచునున్‌; ఎడన్‌= హృదయంలో; నిశ్చయించెన్‌. 


తాత్సర్యం: అని పలికిన శ్రీకృష్ణుడి వాక్యమనే అమృతంచేత ధర్మరాజు సంతోషించి, “నాకు శ్రీకృష్ణుని అను[గ్రహంచేత 
ఇప్పుడే కోరికలన్నీ తీరాయి. సమకూరిన సంపదలన్నీ ఫలవంతా లయ్యాయి' అని మనస్సులో నిశ్చయించాడు. 


విశేషం: -ఈ సందర్భంలో శ్రీకృష్ణునికి ప్రయోగించిన మధుసూదన శబ్దం మిక్కిలి అర్థవంతం. మధుడనే రాక్షసుడిని 
సంహరించిన శ్రీకృష్ణుడు యాగానికి ఆటంకం కలిగించే ఏ దుష్టులనైనా తొలగించగలడనే భావాన్ని అది ధ్వనింపజేస్తుంది. 
అందుకు తగినట్టే రాజసూయమహాయాగసభలో ఆయన శిశుపాలుణ్లి హతమార్భటం జరిగింది. 


ధర్మరాజు రాజసూయంబు సేయ నారంభించుట (సం. 2-30-17) 


వ. ఇట్లు నారాయణదేవుచేత ననుజ్ఞాతుండయి తమ్ములయు ధౌమ్య ద్వైపాయనాదులయు ననుమతంబున 
ధర్మరాజురాజసూయంబు సేయ నుపక్రమించి, సహదేవుంజూచి నీవు ధౌమ్యోపదిష్టంబులయిన 
యజ్లోపకరణ ద్రవ్యంబులు దేర నింద్రసేన ప్రముఖులను నర్జును సారథియయిన రుక్ష్మను సమర్పించి, 
యజ్ఞాయతనంబున నానాదేశాగతులైన రాజులకు సన్నివేశంబులు సేయించి, నిఖిల మహీతలంబునం 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల నెల్ల రాంబనుపు' మని పంచిన నతండును దద్వాక్యానంతరంబున 
నింద్రసేనాదుల ననేక శిల్పివరుల నియోగించి. 282 


ప్రతిపదార్థం: ఇట్టు; నారాయణదేవుచేతన్‌= శ్రీకృష్ణునిచేత; అనుజ్ఞాతుండు+అయి= అనుమతించబడినవాడై; తమ్ములయు; 
ధౌమ్య, ద్వైపాయన+ఆదులయు= ధౌమ్యుడు, వ్యాసుడు మొదలయిన వారియొక్క; అనుమతంబునన్‌= సమ్మతితో; ధర్మరాజు; 
రాజసూయంబు; చేయన్‌; ఉపక్రమించి= (ప్రారంభించి; సహదేవున్‌; చూచి; నీవు; ధౌమ్య+ఉపదిష్టంబులు+అయిన= ధౌమ్యునిచేత 
ఉపదేశించబడినవైన - అంటే ధౌమ్యులవారు అవసరమని చెప్పిన; యజ్ఞ+ఉపకరణ, (ద్రవ్యంబులు= యజ్ఞానికి అవసరమైన 
వస్తువులు (సాధన సామగ్రి); తేరన్‌= తేవటానికి; ఇంద్రసేన, ప్రముఖులను= ఇంధద్రసేనుని వంటి ముఖ్యులను; అర్జును, 
సారథి+ఐన; రుక్మను; సమర్పించి= నియమించి; యజ్ఞ+ఆయతనంబునన్‌= యజ్ఞశాలలో; నానాదేశ+ఆగతులు+ఐన= 
వివిధదేశాలనుండి వచ్చిన; రాజులకున్‌; సత్‌+నివేశంబులు= మంచి మందిరాలు; చేయించి= రూపొందించి; నిఖిల మహీ, 
తలంబునన్‌= సమస్త భూమండలంలో; బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూ(ద్రులన్‌+ఎల్లన్‌; రాన్‌, పనుపుము= రమ్మని చెప్పుము; 
అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అతండును= ఆ సహదేవుడును; తత్‌+వాక్య+అనంతరంబునన్‌= ఆమాట తరువాత, - 
అంటే అన్నగారు చెప్పినదాన్ని అనుసరించి; ఇంద్రసేన+ఆదులన్‌= ఇంద్రసేనుడు మొదలైన; అనేక, శిల్పవరులన్‌= పెక్కుమంది 
శిల్పాచార్యులను; నియోగించి= నియమించి. 


తాత్పర్యం: ఈవిధంగా శ్రీకృష్ణుని అనుమతిని, తమ్ముళ్ళతోపాటు, ధౌమ్య ద్వైపాయనాదుల సమ్మతిని పొంది 
ధర్మరాజు రాజసూయం చేయటానికి పూనుకొని, సహదేవునితో “నీవు ధౌమ్యులవారు చెప్పిన విధంగా యాగానికి 
అవసరమైన సాధన సామగ్రిని సమకూర్చే పనిని ఇంద్రసేనుడు మొదలైన ప్రముఖులకు, అర్జున సారథి రుక్మకు 
అప్పగించు” అన్నాడు. “యాగశాలలో వివిధ దేశాలనుండి వచ్చిన రాజులకు మంచి విడుదులు ఏర్పాటు చేయవలసిం” 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 129 


దని ఆజ్ఞాపించాడు. “భూమండలంలో ఉండే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల నందరిని రప్పించవలసిం'దని 
ఆదేశించాడు. సహదేవుడు అన్నగారి ఆజ్ఞ ప్రకారం ఇంద్రసేనాదులవంటి పెక్కుమంది శిల్పాచార్యులను నియమించి. 


విశేషం: 'రుక్మశ్సార్ణున సారథి" - అని మూలం. కనుక 'రుక్కుని” - అని ఉండటం లెస్స. 


సీ, శాస్తోపదిష్ట ప్రశస్త ప్రమాణల । క్షణముల యజ్లోపకరణ తతుల 
ఆటో ఆ 0 ఏక] న్న 
యజ్ఞాయతనమున నతిరమణీయంబు | లయి యుండ నొనరించి, యందు సర్వ 
సంభారములు నించి, సకలదిక్కుల హరి । ప్రస్థంబుచుట్టు నపార భూరి 


బహువిధాగారముల్‌ ప్రమదవనంబుల । వాపుల దీర్షికావలుల వెలసి 


ఆ. యాజ్య తైల తండులాది నానా వస్తు | పూరితంబులయి విభూతి దనర 
జననుతుండు సేసె సహదేవు( డపర భూ । తలము. బోలి యొప్పె. దత్పురంబు. 283 


ప్రతిపదార్థం: శాస్త్ర+ఉపదిష్ట, ప్రశస్త, ప్రమాణ, లక్షణములన్‌= శాస్త్రంచేత చెప్పబడిన ఉత్తమ ప్రమాణ లక్షణాలతో; యజ్ఞ+ఉపకరణ, 
తతులన్‌= యజ్ఞానికి అవసరమైన సాధనసామ(గ్రియొక్క సమూహాలను; యజ్ఞ+ఆయతనమునన్‌= యజ్ఞశాలలో; 
అతిరమణీయంబులు+అయి, ఉండన్‌= మిక్కిలి అందమైనవిగా అమరేటట్టు; ఒనరించి= చేసి; అందున్‌= యజ్ఞశాలలో; 
సర్వసంభారములు= అన్ని వస్తువులు; నించి= నింపి; హరిప్రస్థము చుట్టున్‌= ఇంద్రప్రస్థం చుట్టు; సకల దిక్కులన్‌= అన్ని 
దిశల్లో; అపార, భూరి, బహువిధ+అగారముల్‌= లెక్కలేనన్ని గొప్పవైన వివిధ గృహాలతో; ప్రమదవనంబులన్‌= ఉద్యానవనాలతో; 
వాపులను= కోనేరులతో; దీర్హికా+ఆవలులన్‌= దిగుడుబావి సమూహాలతో; వెలసి= ఏర్పడి; ఆజ్య, తైల, తండుల+అది, 
నానావస్తు, పూరితంబులు+అయి= నెయ్యి, నూనె, బియ్యం మొదలయిన పదార్థాలతో నిండి ఉండేటట్టు, విభూతిన్‌=ఐశ్వర్యంతో; 
తనరన్‌= ఒప్పేటట్టుగా; జననుతుండు= జనులచే కీర్తించబడేవాడు; సహదేవుండు; చేసెన్‌; తత్‌, పురంబు= ఆపట్టణం; అపర, 
భూతలమున్‌+పోలి= రెండవ భూమండలంవలె; ఒప్పెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: శా స్రోక్తాలైన ఉన్నత ప్రమాణ లక్షణాలున్న యజ్ఞ సాధన సామగ్రి నంతా యజ్ఞశాలలో అతిరమణీయంగా 
అమర్చాడు. అవసరమైన పదార్థాల నన్నింటినీ నింపాడు. ఇం(ద్రప్రస్థానికి అన్ని వైపులా ఉద్యానవనాలతో, కోనేరులతో, 
దిగుడు బావులతో, అవసరమైన నెయ్యి, నూనె, బియ్యంవంటి ఆహార పదార్థాలు సమృద్దిగా ఉండేటట్టు అతిథిగృహ 
సముదాయాన్ని తన ఐశ్వర్యం శోభిల్లేటట్టు ఏర్పరచాడు. అప్పుడు ఇంద్రప్రస్థపురం అపరభూమండలంలా ప్రకాశించింది. 


విశేషం: వైదికాలైన యజ్ఞవిషయాలు నన్నయగారికి ఎంతో ఆత్మీయాలు. అంతేకాక, ధర్మజుని రాజసూయం రాజకీయ 
ప్రాధాన్యమున్న యజ్ఞం. ఆ యజ్ఞమూలంగా ఆయన ఐశ్వర్యం, అధిక్యం అందరికీ ప్రకటం కావాలి. భావికురుసార్వభౌముడు 
ధర్మరాజే అనే అభిప్రాయం ఏర్పడాలి. అందుచేతనే నన్నయగారు ఇక్కడ ఆ యజ్ఞవిషయాల్ని మూలాన్ని మించి మనోహరంగా 
ఉదాత్తంగా వర్లించారు. కాగా 'అపరభూతలంి” అనే దానికి కొన్ని ప్రతులలో 'అమర భూధరం' అనే పాఠాంతరం ఉంది. 
ఐశ్వర్యంతో నిండిన ఇం(ద్రప్రస్టాన్ని అపర భూతలంతో పోల్చటం కంటె, అమర భూధరమైన మేరు పర్వతంతో పోల్చటమే 
మేల్తరంగా ఉంటుందేమో! అని అనిపించవచ్చు. అయినా, భూతలాన్ని పాలించే ప్రభువులు, కీర్తి కెక్కిన ప్రముఖులు అందరూ 
కలిసి ఒకచోట ఉండటానికి అనువుగా సర్వవిధసౌకర్యాలతో కూడికొనిఉన్న ఆ మహానగరం అపరభూతలం (Mini World)m 
ఉన్న దని నన్నయగారు భావించిఉంటారు. అప్పుడే ధర్మరాజు స(మ్రాట్టుగా వైభవాన్ని (ప్రదర్శించగలడు. 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియు సహదేవానుశాసనంబున. బుత్ర మిత్ర భ్రాతృసమేతులై విరాట ద్రుపద శిశుపాల గాంధార 
రాజులును బ్రాగ్జోతిషంబున భగదత్తుండును, శక సాల్వ బృహద్దల చంద్రసేన సముద్రసేన కుంతిభోజ 
పాంద్రకవాసుదేవులును, వసుదేవ బలదేవ ప్రద్యుమ్న శూరసేనాది యదు వృష్టి భోజాంధకవరులును, నంగ 
వంగ కళింగ కాశ్మీర కాంభోజ గౌడాంధ్ర సింహళ కేరళ కుంతల ద్రవిడ మరు యవనపతులును, 
బార్వతేయులును సాగరానూపవాసులును నాదిగా' జతుసృముద్ర ముద్రిత వసుంధరా చక్రంబునం గల 
రాజచక్రంబును, సమగ్ర వేద వేదాంగవిదు లైన యగ్రజన్ములును, స్వకర్మ నిరతులైన వైశ్యశూద్రులును వచ్చి 
యథాపరికల్పిత సన్నివేశంబుల నుండి; రంత ధర్మపుత్తుండు భీష్మాదులం దోడ్కొని తేర గజపురంబునకు 
నకులుం బంచిన. 284 


ప్రతిపదార్థం: మజియు; సహదేవ+అనుశాసనంబునన్‌= సహదేవునియొక్క ఆజ్ఞ ప్రకారం; పుత్ర, మిత్ర భ్రాతృ, సమేతులు+ఐ= 
పుత్రులతో, మిత్రులతో, సోదరులతో కూడుకొన్నవాళ్ళయి; విరాట, (ద్రుపద, శిశుపాల, గాంధార రాజులును; ప్రాగ్గ్యోతిషంబున 
భగదత్తుండును; శక, సాల్వ, బృహద్భల, చంద్రసేన, సముద్రసేన, కుంతిభోజ, పౌండ్రక, వాసుదేవ+ఆదులును= శకుడు, 
సాల్వుడు మొదలయినవాళ్ళూ; వసుదేవ, బలదేవ, (ప్రద్యుమ్న, శూరసేన+ఆది, యదు, వృష్టి భోజ+అంధక, వరులును= 
వసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, శూరసేనుడు మొదలైన యదు, వృష్టి భోజ, అంధక వంశాలకు సంబంధించిన 
శ్రేష్ణులూ; అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, గౌడ, ఆంధ్ర, సింహళ, కేరళ, కుంతల, ద్రవిడ, మరు, యవన పతులును= 
అంగవంగాది దేశాల రాజులూ; పార్వతేయులును= పర్వత(ప్రాంతాల రాజులూ; సాగర, అనూప, వానులును= 
సముద్రతీరప్రాంతంలో నివసించేవాళ్ళూ; ఆదిగాన్‌= మొదలుగా; చతుః+సము[ద్ర, ముద్రిత, వసుంధరా, చ(క్రంబునన్‌= 
నాలుగు సముద్రాలచేత చుట్టబడిన భూమండలంలో; కల= ఉన్న; రాజచ(క్రంబును= రాజుల సమూహమూ, సమగ, వేద, 
వేద+అంగ, విదులు+ఐన= పరిపూర్ణంగా వేదాలను, వేదాలయొక్క అంగాలైన శిక్ష, వ్యాకరణం మొదలైనవాటిని తెలిసినవాళ్ళయిన; 
అ(గ్గజన్ములును= (బ్రాహ్మణులూ; స్వధర్మ, నిరతులు+ఐన= తమ కర్తవ్యాన్ని నిర్వహించటంలో ఆసక్తి కలవాళ్ళయిన; వైశ్య, 
శూద్రులును; వచ్చి; యథాపరికల్సిత సత్‌+నివేశంబులన్‌= వాళ్ళ వాళ్ళ అర్హతలకు తగినట్టు ఏర్పాటు చేయబడిన మంచి 
విడిది ఇండ్లలో; ఉండిరి; అంత= తరువాత; ధర్మపుత్రుండు= ధర్మరాజు; భీష్మ+ఆదులన్‌= భీష్ముడు మొదలయిన వాళ్ళను; 
తోడ్కొని తేరన్‌= వెంటతీసుకొని రావటానికి; గజపురంబునకున్‌= హస్తినాపురానికి; నకులున్‌= నకులుణ్ణి; పంచినన్‌= పంపగా. 


తాత్సర్యం: సహదేవుని పిలుపుమేరకు, పుత్రులతో, మి(త్రులతో, సోదరులతో కలిసి భూమండలంలో ఉండే 
అందరు రాజులు, వేదవేదాంగ పారంగతులైన (బ్రాహ్మణులు, తమ తమ ధర్మాలను నిర్వర్తించే వైశ్యులు, శూద్రులు 
వచ్చి, వాళ్ళ వాళ్ళ అర్హతలకు తగినట్టు ఏర్పాటు అయిఉన్న ఇళ్ళలో విదిడి చేశారు. తరువాత భీష్ముడు మొదలయిన 
పెద్దలను తోడ్కొని రావటానికి ధర్మరాజు నకులుణ్ణి హస్తినాపురానికి పంపగా. 


విశేషం: వచ్చిన రాజుల విషయంలో వివిధ ప్రతులలో కొన్ని భేదా లున్నాయి. వేదాంగాలు - శిక్ష (కర్త పాణిని), వ్యాకరణం 
(కర్త పాణిని, ఛందం (కర్త పింగలముని), నిరుక్తం (కర్త యాస్కుడు, జ్యోతిషం (కర్తలు ఆదిత్యాదులు), కల్పం (కర్తలు 
ఆశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబ, బోధాయన, వైఖానసాదులు). పాండవులచేతిలో ఓడినవాళ్ళలో ఆంధ్రులను చేర్చని 
నన్నయ రాజసూయ యజ్ఞానికి వచ్చిన రాజుల్లో ఆంధ్రులను చేర్చి తనజాతిగౌరవాన్ని నిలిపాడు. 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 131 
రాజసూయమునకు భీష్మాదు లరుదెంచుట (సం. 2-31-4) 


క. అనుపమధనరాసులు గొను । చును ననురాగమున రాజసూయమఖాలో 

కన కౌతూహలపరు లయి । చనుదెంచిరి భీష్ముందొట్టి సద్దంధుజనుల్‌. 285 
ప్రతిపదార్థం: భీష్మున్‌, తొట్టి= భీష్ముని మొదలు చేసికొని; సత్‌+బంధు, జనుల్‌= మంచి (దగ్గరి) బంధువులందరు; 
అనుపమ, ధనరాసులు= సాటిలేని ధన సమూహాలు; కొనుచున్‌= వెంటతీసుకొని; అనురాగమునన్‌= (ప్రేమతో; రాజసూయ, 


మఖ+ఆలోకన, కౌతూహల, పరులు+అయి= రాజసూయ యాగాన్ని చూడటంలో మిక్కిలి కోరిక కలవాళ్ళయి; చనుదెంచిరి= 
వచ్చారు. 


తాత్సర్యం: భీష్ముడు మొదలైన ఆప్త బంధువులందరు సాటిలేని ధనరాసులు వెంటతీసికొని ప్రేమతో రాజసూయం 
చూడాలన్న కుతూహలంతో ఇం(ద్రప్రస్థానికి వచ్చారు. 


విశేషం: వచ్చిన వాళ్ళలో - భీష్మవిదురాదులే కాక, దుర్యోధనాదులుకూడ అనురాగంతో అపార ధనరాసులు తీసికొని 

రాజసూయం చూడాలన్న కుతూహలంతో వచ్చారు. కౌరవులకు కన్ను కుట్టిందీ, మనస్సులో కుళ్ళు పెరిగిందీ, రాజసూయం 

చూచిన తరువాతే. 

వ. ఇట్లు వచ్చిన భీష్మ ధృతరాష్ట్ర విదుర ద్రోణ కృపాశ్వత్థామ సోమదత్త కర్ణ భూరిశ్రవశ్శల్య శకుని సైంధవ దుర్యోధన 
దుశ్శాసన వికర్ణాదుల నెల్లం బ్రియసత్కారంబులం బూజించి వారలతో ధర్మరా జి ట్లనియె. 286 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; వచ్చిన; భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, ద్రోణ, కృప+అశ్యృత్తామ, సోమదత్త, కర్ణ, భూరి 

శ్రవః+శల్య, శకుని, సైంధవ, దుర్యోధన, దుశ్శాసన, వికర్ల; ఆదులన్‌+ఎల్లన్‌= భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు 


మొదలయిన వారి నందరిని; ప్రియ, సత్కారంబులన్‌= ఇష్టమైన సమ్మానాలతో; పూజించి; వారలతోన్‌; ధర్మరాజు; ఇట్టు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: -ఈ విధంగా వచ్చిన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, (ద్రోణుడు మొదలయిన వాళ్ళనందరిని 
ధర్మరాజు సమ్మానించి వారితో ఇలా అన్నాడు. 


విశేషం: వచ్చిన వారి పేర్ల విషయంలో వివిధ ప్రతులలో పాఠభేదా లున్నాయి. 


ఆ. మీ యనుగ్రహమున( జేయంగ6 గడంగితి | నిమ్మహాధ్వరంబు నెమ్మితోడ 
దీని నిందటును ననూనంబుగా( బూని । పెంపు మెఅసి నిర్వహింపవలయు. 287 
ప్రతిపదార్థం: మీ, అనుగ్రహమునన్‌= మీ అందరిదయతో; ఈ+మహా+అధ్వరంబున్‌= ఈ మహాయజ్ఞాన్ని; చేయంగన్‌= 


చేయటానికి; కడంగతిన్‌= పూనుకొన్నాను; నెమ్మితోడన్‌= (ప్రేమతో; దీనిన్‌; ఇందణును= మీరంతా; అనూనంబుగాన్‌= వెలితి 
లేకుండ; పూని= పూనుకొని; పెంపు, మెజసి= ఘనత వహించి; నిర్వహింపవలయున్‌= జరిపించాలి. 


తాత్సర్యం: మీ అందరి అనుగ్రహంతో నే నీ మహాయాగాన్ని చేయటానికి పూనుకొన్నాను. ప్రేమతో మీరందరు 
వెలితి లేకుండ దీన్ని ఘనంగా నిర్వహించాలి. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: బంధువులకు పెద్దరికం ఇవ్వటం- విశేషించి ఇలాంటి సందర్భాల్లో భారతీయ కుటుంబసంస్కృతి. 'మీ అనుగ్రహంతోనే 
నే నీయజ్ఞాన్ని చేస్తున్నా నని చెప్పటం బంధుపీతికి సూచకం. 'మీరు పూనుకొని యజ్ఞాన్ని వెలితిలేకుండా నిర్వహించాలని 
అనటం జ్ఞాతులవలన ఎలాంటి ఇబ్బందులు రాకుండ నిపుణంగా నివారించుకొనే ఉపాయం. (సంపా.) 


వ. అని వారల యనుగ్రహంబు వడసి హిరణ్య రజత రత్న దక్షిణా దాన విషయంబులందు. గృపాచార్యునిం 
గృతాకృత పరిజ్ఞానంబునందు భీష్మద్రోణులను, సకల వస్తు వ్యయంబునందు విదురుని, నానాదేశాగతులైన 
రాజులు దెచ్చి యిచ్చిన యుపాయనంబులు గైకొన దుర్యోధనుని, భక్ష్యభోజ్యాది వినియోగంబునందు 
దుశ్శాసనుని నియోగించి. 288 


ప్రతిపదార్థం: అని; వారల, అను[గ్రహంబు; పడసి= పొంది; హిరణ్య, రజత, రత్న, దక్షిణా, దాన, విషయంబులందున్‌= 
బంగారు, వెండి, రత్నాలు, దక్షిణలు, దానాలు ఇచ్చే విషయాల్లో; కృపాచార్యునిన్‌; కృత+అకృత, పరిజ్ఞానంబు నందున్‌= 
చేయబడిన, చేయని వాటిని ఆలోచించి నిర్ణయించటంలో అంటే కార్యాకార్యాలను గురించి ఆలోచించటంలో; భీష్మద్రోణులను; 
సకల వస్తువ్యయంబునందున్‌= అన్ని పదార్థాలను వినియోగపరచటంలో; విదురునిన్‌; నానాదేశ+ఆగతులు+ఐన= వివిధ 
దేశాలనుండి వచ్చిన; రాజులు; తెచ్చి; ఇచ్చిన; ఉపాయనంబులు= కానుకలు; కైకొనన్‌= తీసికోవటానికి; దుర్యోధనునిన్‌; భక్ష్య, 
భోజ్య+ఆది, వినియోగంబునందున్‌= భక్ష్యాలు, భోజ్యాలు మొదలయిన ఆహార పదార్థాలను అందరికి అందచేయటంలో; 
దుళ్ళాసనుని; నియోగించి= నియమించి. 


తాత్సర్యం: అని, వచ్చిన బంధుజనులందరి అను(గహం పొంది, బంగారు, వెండి, రత్నాలను దక్షిణలుగా, 
దానాలుగా ఇచ్చే విషయంలో కృపాచార్యుణ్ణి, కార్యాకార్యాలనుగురించి ఆలోచించటంలో భీష్మద్రోణుల్ని, సకల 
పదార్థాలను వినియోగ పరచటంలో విదురుణ్ణి, వివిధ దేశాల రాజులు తెచ్చి ఇచ్చే కానుకలను [గ్రహించటంలో 
దుర్యోధనుణ్ణి, భక్ష్యభోజ్యాది ఆహార పదార్థాలను అందరికీ అందచేయటంలో దుళ్ళాసనుణ్ణి నియమించి. 


విశేషం: ఈ విధంగా ఆయా వ్యక్తుల్ని ఆయా పనుల్లో నియమించటంలో ధర్మజుని ఉచితజ్ఞత, దూరదృష్టి గొప్పగా 
వ్యక్తమవుతున్నాయి. ధర్మజుడు అప్పగించినా, పాండవులతో ప్రతి విషయంలో పోటీపడే స్వభావం, వాళ్ళపట్ల అసూయ పడే 
మనస్తత్య్యం ఉన్న దుర్యోధనుడు, అందరు రాజులు తెచ్చియిచ్చే కానుకలు అందుకొనే పనికి అప్పుడు అంగీకరించకుండా 
ఉంటే అతనికి ఎంతో బాగుండేది! కాని ఆ అవివేకి ఏ ముహూర్తంలో అంగీకరించాడో ఆ కానుకల విలువ, ధర్మరాజు వైభవం 
చూచి తన అసూయను అంతకంత పెంచుకొన్నాడు; కృశించాడు. శకుని మాటలు విని పాండవుల పతనానికి ప్రయత్నించాడు. 
అపకీర్తి పాలయ్యాడు. కడకు అతి దయనీయ మరణాన్ని పొందాడు. రాజసూయం చూడవచ్చి దుర్యోధనుడు అంగీకరించిన 
ఈ కానుకలందుకొనే పని, జీవితంలో అతణ్ణి ఎంతగానో దెబ్బతీసింది. ఒక విధంగా ఇది- ధర్మరాజు మర్యాదపూర్వకంగా 
దుర్యోధనునికి నిబంధించిన మానసికళిక్ష. ఎంతో వివేకి అయిన ధర్మరాజు కృతాకృతపరిజ్ఞానంలో కురుపితామహుడైన 
భీష్ముని, గురువుగారైన ద్రోణుని నియమించి, రాజసూయార్థ్య ప్రదాన విషయంలో తాతగారి మాట తల దాల్చినట్టే తాల్చి, 
తనకు ఇష్టుడైన శ్రీకృష్ణునికే అర్థ్యం ఇచ్చే అవకాశం కల్పించుకొన్నాడు. 


ధర్మజుడు యజ్ఞాయతనము ప్రవేశించుట (సం. 2-33-1) 


క. ప్రాజ్ఞుడు విశేష ధర్మవి । ధిజ్హడు ధర్మజుడు యజ్లదీక్షితు. డయి వి 
హక ag ఇ a ™ 
ప్రజ్ఞాతిపరివృతుం డయి । యజ్ఞాయతనమున కరిగె నధికవిభూతిన్‌. 289 


సభాపర్వము - ప్రథనూశ్వాసము 133 
ప్రతిపదార్థం: (ప్రాజ్ఞుడు= వివేకవంతుడు; విశేష ధర్మ, విధిజ్ఞుండు= విశేషాలైన ధర్మ విధులు తెలిసినవాడు; (అయిన) 
ధర్మజుండు; యజ్ఞ దీక్షితుంయు+అయి= యజ్ఞదీక్షను వహించిన వాడయి; విప్ర, జ్ఞాతి, పరివృతుండు+అయి= బ్రాహ్మణులతో, 

క్లో యె వ Sy 
దాయాదులతో చుట్టబడినవాడై అనగా బ్రాహ్మణులు, దాయాదులు తన చుట్టు ఉండగా; అధిక, విభూతిన్‌= మిక్కిలి 
వైభవంతో; యజ్ఞ+ఆయతనమునకున్‌= యజ్ఞశాలకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: వివేకవంతుడు, విశేషధర్మజ్ఞుడు అయిన ధర్మరాజు, యజ్ఞదీక్ష వహించి బ్రాహ్మణులు, దాయాదులు 
తన చుట్టూ ఉండగా మహావైభవంగా యజ్ఞశాలలో (ప్రవేశించాడు. 


విశేషం: ధర్మరాజుకు ప్రాజ్ఞ డనే విశేషణం ఎంతో తగిఉంది. ఆయన ఆలోచనలు, మాటలు, చేష్టలు ఎంత ధార్మికాలో అంత 
లౌకికాలు. వాటిని అక్షరరమ్యంగా ఆవిష్కరించబడటం ఈ పద్యరచనాశిల్పం. 


ఉ. సమ్మదమంది చూచిరి భృశంబుగ భూజను లెల్ల బ్రహ్మతే 
జమ్మును రాజతేజమును సద్దహుభూషణ రత్నరాజి తే 
జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పంగ మూర్తమైన ధ 
ర్మమ్మును బోలె నున్న గుణమండితు దీక్షితు ధర్మనందనున్‌. 290 


ప్రతిపదార్థం: భూజనులు+ఎల్లన్‌= భూమిమీది ప్రజలంతా; భృశంబుగన్‌= గొప్పగా; బ్రహ్మతేజమ్మును= బ్రాహ్మణుల 
తేజస్సును; రాజతేజమును= రాజుల తేజస్సును; సత్‌+బహు, భూషణ, రత్న, రాజి, తేజమ్మును= శ్రేష్టాలైన అనేకాభరణాల, 
రత్నసమూహంయొక్క తేజస్సును; విస్తరించుచున్‌= అధికం చేస్తూ; నిజద్యుతి= తనయొక్క కాంతి; ఒప్పంగన్‌= ప్రకాశించగా; 
మూర్తము+ఐన= ఆకారం తాల్చిన; ధర్మమ్మును+పోలెన్‌= ధర్మంవలె; ఉన్న; గుణమండితున్‌= సుగుణాలచేత అలంకరించ 
బడినవాణి; దీక్షితున్‌= యజ్ఞదీక్ష వహించినవాణ్డి; ధర్మనందనున్‌= ధర్మరాజును; సమ్మదము+అంది= సంతోషాన్ని పొంది; 
చూచిరి. 


తాత్సర్యం: బ్రహ్మతేజస్సుకు, క్షత్రతేజస్సుకు, ఉత్తమ ఆభరణాల రత్నతేజస్సుకు మెరుగులు దిద్దుతూ తన 
తేజస్సు ప్రకాశించగా గుణశోభితుడు, యజ్ఞదీక్షితుడు అయి, రూపుతాల్చిన ధర్మంలా ఉన్న ధర్మరాజును 
రాజ్య(ప్రజలంతా మహదానందభరితులై చూచారు. 


విశేషం: అలం: ఉపమ. గుణం ప్రసాదం. అది అక్షరరమ్యంగా ఆవిష్కృతం. “మూర్తమైన ధర్మమ్మును బోలె నున్న' అనేదానికి 
'మూర్తియైన ధర్మమ్మునుబోలె' అనే పాఠాంతరం పెక్కు (ప్రతుల్లో ఉంది. 'ధర్మో విగ్రహవా నివి అని మూలం (భండార్కరు 
ప్రతి 2-30-45). (రామో విగ్రహవాన్‌ ధర్మః అని శ్రీరామునిగూర్చి మారీచునిచేత వాల్మీకి చెప్పించిన సూక్తి జగద్విదితం. 
అలాగే భారతంలో ధర్మరాజు ధర్మవీరం (ప్రధానరసంగా పోషించబడిన ఆంధ్రమహాభారతంలో మూర్తమైన ధర్మంవలె నున్నట్లు 
ధర్మరాజును వర్షించటం సార్థకం. రాజసూయయాగంవల్ల సమకాలీన చక్రవర్తులలో సార్వభౌముడుగా, రాబోయే కురుక్షేత్ర 
మహాసం(గ్రామంలో విజయుడుగా ధర్మరాజు వెలుగబోతున్నాడు. మహాభారత యుద్ధానంతరం అశ్వమేధయాగంతో మరొకసారి 
తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకోబోతున్నాడు. ధర్మవిజయాన్ని తెలిపే మౌతిహాసం మహాభారతం. -సంపా.) 


క. బ్రహ్మవిదు లయిన నిఖిల । బ్రాహ్మణ సత్తములచేత( బరివేష్టితుండై 
బ్రహ్మణ్యుం డొప్పె( గురుపతి । బ్రహ్మర్షి పరీతు( డయిన బ్రహ్మయపోలెన్‌. 291 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: బ్రహ్మ, విదులు+అయిన= (బ్రహ్మజ్ఞాన సంపన్నులైన; నిఖిల, బ్రాహ్మణ, సత్తములచేతన్‌= అందరు (బ్రాహ్మణ శ్రేష్టుల 
చేత; పరివేష్టితుడు+ఐ= చుట్టబడినవాడై; (బ్రహ్మణ్యుండు= (బ్రాహ్మణులకు హితుండైన; కురుపతి= కురువంశరాజు - 
ధర్మరాజు; (బ్రహ్మ+బుషి, పరీతుండు+అయిన= (బ్రహ్మర్షులచేత చుట్టబడినవాడైన; (బ్రహ్మ+అ, పోలెన్‌= (బ్రహ్మదేవునివలె; 
ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: బ్రహ్మజ్ఞానసంపన్ను లైన బ్రాహ్మణోత్తములంతా తనచుట్టూ ఉండగా, బ్రాహ్మణుల మేలుకోరే 
ధర్మరాజు (బహ్మర్షులచేత కొలువబడే (బ్రహ్మదేవునిలా (ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. వేదనినాదము నాశీ । ర్వాదనినాదము ననేకవాదిత్రమహా 
నాదంబు. జెలి నన్యని | నాదంబు జనంబులకు వినంబడకుండన్‌. 292 


ప్రతిపదార్థం: వేద, నినాదము= వేదమంత్రాల ధ్వని; ఆశీర్వాద, నినాదము= ఆశీర్వచనాల ధ్వని; అనేక, వాదిత్ర, మహానాదంబున్‌= 
పెక్కువాద్యాల యొక్క మహాధ్వని; అన్యనినాదంబు= ఇతర ధ్వని, జనంబులకున్‌; వినంబడక+ఉండన్‌= వినబడకుండా 
ఉండేటట్లుగా; చెలగాన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: ఇతర శబ్దాలేవీ జనులకు వినపడకుండేటట్టుగా వేదమంత్రాలధ్వనీ, ఆశీర్వచనాలధ్వని, అనేక వాద్యాల 
మహాధ్వని వ్యాపించింది. 


వ. అంత ననంత వేదమూర్తులైన పైల ధౌమ్యులు హోతలుగా, యాజ్ఞవల్క డధ్వర్యుండుగా, ద్వైపాయనుండు 
బ్రహ్మగా, సునాముం డుద్దాతగా, వీరల వుత్రశిష్యగణంబులు క్రమంబున మైత్రావరుణుండును 
నచ్చావాకుండును గ్రావస్తుతుండును బ్రతిప్రస్థాతయు నేష్టయు నున్నేతయు బ్రాహ్మణాళ్ళంసియు 
నాగ్నీధ్రుండును బోతయు. బ్రస్మ్తోతయు( బ్రతిహస్తయు సుబ్రహ్మణ్యుండునుంగా, నారదాది బ్రహ్మర్నులు 
సదస్యులుగా, భీష్మాది రాజర్నులు సహాయులుగా, సర్వక్రియా సమగ్రంబయి షడంగ సమృద్దంబయి సంపూర్ణ 
దక్షిణా సనాథంబయి సకల ధన ధాన్యసమన్వితంబయి జగన్నాథరక్షితంబయి సకలజనానందకరంబయి 


రాజసూయం బతిరమణీయం బయిన. 293 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; అనంత వేదమూర్తులు+ఐన= రూపుతాల్చిన అంతం లేని వేదాలవంటి వాళ్ళయిన; పైల, 
ధౌమ్యులు; హోతలుగా= బుగ్వేద బుత్విక్కులుగా; యాజ్ఞ+వల్క్యుండు; అధ్వర్యుండుగా= యజార్వేదతంత్రం నడిపే 
వాడుగా; ద్వైపాయనుండు= వేదవ్యాసుడు; బ్రహ్మగా= ప్రధాన బుత్విక్కైన (బ్రహ్మగా; సుసాముండు; ఉద్దాతగా= సామవేద 
తంత్రం నడిపేవాడుగా; వీరల= వీరియొక్క; పుత్ర, శిష్య, గణంబులు= పుత్రుల శిష్యుల సమూహాలు; క్రమంబునన్‌= 
వరుసగా; మై(త్రావరుణుండును, అచ్చావాకుండును, (గ్రావస్తుతుండును, (ప్రతిప్రస్థాతయు, నేష్టయున్‌, ఉన్నేతయు, 
బ్రాహ్మణాచ్చంసియు, ఆగ్నీ(ధ్రుండును, పోతయున్‌, (ప్రస్తోతయు, ప్రతిహస్తయు, సుబ్రహ్మణ్యుండునుంగాన్‌= యజ్ఞం చేయించే 
ఆయా సహాయ బుత్విక్కులుగా; నారద+ఆది, (బ్రహ్మ+బుషులు= నారదుడు మొదలైన (బ్రహ్మర్షులు; సదస్యులుగాన్‌= 
యజ్ఞవిధులను పరీక్షించే అధికారులుగా; భీష్మ+ఆది, రాజ+బుషులు; సహాయులుగా= తోడ్సడేవాళ్ళుగా; సర్వ(క్రియా, 
సమగగ్రంబు+అయి= అన్ని విధాల సంపూర్ల్ణమై; షట్‌+అంగ, సమృద్దంబు+అయి= ఆరు వేదాంగాలతో నిండిందై; సంపూర్ణ 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 135 
దక్షిణా సనాథంబు+అయి= సంపూర్ణ దక్షిణలతో కూడుకొన్నదై; ధన, ధాన్య సమన్వితంబు+అయి= ధనంతో, ధాన్యంతో 
కూడుకొన్నదై; జగత్‌+నాథ, రక్షితంబు+అయి= లోకానికి ప్రభువైన శ్రీకృష్ణునిచేత రక్షించబడిందై; సకల జన+ఆనంద 


కరంబు+అయి= అందరు జనులకు ఆనందాన్ని కలిగించేదై; రాజసూయంబు; అతి రమణీయంబు+అయినన్‌= మిక్కిలి 
మనోహరం కాగా. 


తాత్పర్యం: మూర్తీభవించిన అనంత వేదాల వంటి వారైన పైలధౌమ్యులు బుగ్వేదతంత్రాన్ని నిర్వహించే 
బుత్విక్కులుగా, యాజ్ఞవల్క్యుడు యజుర్వేదతంత్రాన్ని నడిపే అధ్వర్యుడగా, వేదవ్యాసుడు ప్రధాన బుత్విక్కైన 
బ్రహ్మగా, సుసాముడు సామవేద తంత్రాన్ని నడిపే బుత్విక్కుగా, ఈ నలువురియొక్క పుత్ర శిష్య సమూహాలు, 
'మైత్రావరుణుడు, అచ్చావాకుడు మొదలయినవారు సహాయ బుత్విక్కులుగా, నారదాది (బ్రహ్మర్షులు సదస్యులుగా, 
భీష్మాది రాజర్షులు సహాయులుగా అన్ని విధాల సమ(గ్రమై, ఆరు వేదాంగాలైన శిక్షావ్యాకరణాదులతో నిండినదై, 
సంపూర్ణదక్షిణలతో కూడినదై, ధనధాన్యసమేతమై, జగన్నాథుడైన శ్రీకృష్ణునిచే రక్షితమై, సర్వప్రజలకు ఆనందజనకమై 
రాజసూయం మహామనోహరం కాగా. 


విశేషం: బుత్విక్కు - యజమానిచేత యజ్ఞాన్ని చేయించే వేదపండితుడు. బుత్విక్కులు నలుగురు. వాళ్ళకు సహాయులుగా 
ఉండే బుత్విక్కులు పం(డైండుమంది. నలుగురు (ప్రధాన బుత్విక్కులు - హోత, అధ్వర్యుడు, (బ్రహ్మ ఉద్దాత, పం(డైండు 
మంది సహాయ బుత్విక్కులు - మైత్రావరుణుడు, అచ్చావాకుడు, (గ్రావస్తుతుడు, (ప్రతిప్రస్తోత, నేష్ట్ర ఉన్నేత, బ్రాహ్మాణాచ్చంసి, 
ఆన్నీధ్రుడు, పోత, ప్రస్తోత, ప్రతిహస్త సుబ్రహ్మణ్యుడు. ఈ బుత్విక్కుల (క్రమం భిన్నప్రతులలో భిన్నవిధాలుగా ఉంది. 
నన్నయ వైదిక (క్రియాపియత ఈ యాజ్ఞికభాగాన్ని మూలాన్ని మించి విపులంగా వర్షించేటట్టు చేసింది. 


సీ, “'అమ్మహామఖమునం దగ్నిముఖంబున । విపులమంత్రాహుతివితతింజేసి 
సకలదేవతలును, సంపూర్ణదక్షిణా । దానోత్సవంబున ధరణిసురులు, 
సముచితసత్మారశతసహస్రంబుల । నఖిలరాజన్యులు, నభిమతాన్న 
దానంబుపెంపున ధరణీజనంబులు. ॥ దద్దయు( దృప్తులై ధర్మచరితు 


ఆ. ననఘు ధర్మతనయు ననుజసమన్వితు । సంస్తుతించి రధికసమ్మదముని 
నని కురుప్రభునకు నట్లు వైశంపాయ । నోక్తమైన కథ రసోత్కటముగ. 294 


ప్రతిపదార్థం: ఆ+మహా, మఖమునందున్‌= ఆగొప్పయజ్ఞంలో; అగ్నిముఖంబునన్‌= అగ్నిహోత్రునియొక్క ముఖంలో; విపుల, 
మం(త్ర+ఆహుతి, వితతిన్‌, చేసి= అధికంగా హోమం చేసిన మం(త్రపూతాలైన ఆహుతుల సమూహంతో; సకల దేవతలును= 
అందరు దేవతలును; సంపూర్ణ దక్షిణా, దాన+ఉత్సవంబునన్‌= నిండుగా దక్షిణలను, దానాలను ఇచ్చే వేడుకతో; ధరణి, 
సురులు= భూదేవులు - (బ్రాహ్మణులు; సముచిత, సత్కార శత, సహ(స్రంబులన్‌= తగిన సమ్మానాలు నూరువేలతో; అఖిల 
రాజన్యులున్‌= సకలరాజ[శ్రేష్ణులును; అభిమత+అన్నదానంబు, పెంపునన్‌= ఇష్టమైన అన్నదానంయొక్క ఆధిక్యంచేత; ధరణీ 
జనంబులున్‌= ప్రజలు; తద్దయున్‌= మిక్కిలి; తృప్తులు+ఐ= తృప్తిపొందిన వారై; ధర్మచరితున్‌= ధర్మబద్ధమైన నడవడి 
కలవాణ్లి; అనఘన్‌= పాపరహితుణ్ణి - అంటే పుణ్యాత్ముణ్ణి; ధర్మతనయున్‌; అనుజ, సమన్వితున్‌= తమ్ముళ్ళతో కూడుకొన్నవాళ్ణి; 
అధిక, సమ్మదమునన్‌= మిక్కిలి సంతోషంతో; సంస్తుతించిరి= లెస్సగా (ప్రశంసించారు; అని; కురు ప్రభునకున్‌= కురువంశ 
రాజైన జనమేజయునికి; అట్టు= ఆవిధంగా; రస+ఉత్కటముగన్‌= మిక్కిలి రసవంతంగా-అంటే ఆనందాతిశయం కలిగే 
తీరున; వైశంపాయన+ఉక్తము+ఐన, కథ= వైశంపాయనమునిచేత చెప్పబడిన కథ. 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఆ రాజసూయయాగంలో అగ్నిహోత్రుడిముఖంలో మంత్రపూతాలైన ఆహుతుల్ని అధికంగా వేల్చటంచేత 
దేవతలు, నిండుగా దక్షిణలు దానాలు ఇవ్వటంచేత (బ్రాహ్మణులు, సముచిత సమ్మాన పరంపరలచే వివిధ 
దేశాధీశులు, అభీష్టమైన అన్నదానం అధికంగా చేయటంచేత సామాన్యప్రజలు పూర్తిగా తృప్తి పొందారు. ధర్మబద్ధమైన 
నడవడి కలిగి, పుణ్యాత్ముడై, తమ్ముళ్ళతో కూడి ఉన్న ఆ ధర్మరాజును మహానందంతో అందరు అమితంగా 
ప్రశంసించారు" అని జనమేజయునికి వైశంపాయనుడు ఎంతో రసవంతంగా మహాభారతకథ చెప్పాడు. 


ఆశ్వాసాంతము 


క. భూరి గుణ రత్న భూషణ! | నారాయణమూర్తి! రాజనారాయణ! కం 
రీరవ విక్రమ! శారద । నీరద నీహార హీర నిభశుభకీర్తీ! 295 


ప్రతిపదార్థం: భూరి, గుణ, రత్న, భూషణ!= గొప్పుగుణా లనే రత్నాలు అలంకారాలుగా కలిగినవాడా!; నారాయణమూర్తి= 
విష్ణు స్వరూపా!; రాజనారాయణ= రాజచంద్రా!; కంఠీరవ, వి(క్రమ!= సింహంవంటి పరాక్రమం కలవాడా!; శారద నీరద, నీహార, 
హీర, నిభ, శుభకీర్తి!:= శరత్కాలమేఘంతో, మంచుతో, వజ్రమణితో సమానమైన మంచికీర్తి కలవాడా! 


తాత్పర్యం: గొప్ప గుణాలనే రత్నాలు అలంకారాలుగా కలిగిన వాడా! విష్ణు స్వరూపా! రాజచంద్రా! సింహంవంటి 
పరాక్రమం కలవాడా! శరత్కాల మేఘంతో, మంచుతో, వజమణితో సమానమైన స్వచ్చమైన సత్కీర్తి కలవాడా! 


విశేషం: ఇది ఆశ్వాసాంతంలో ప్రశంసాపూర్వకంగా చేసిన రాజరాజనరేం(ద్ర సంబోధన. నన్నయగారు ఆ మహారాజు 
సుస్వభావాన్ని, విష్ణుత్వాన్ని, రాజ[్రేష్టత్వాన్ని, శూరత్యాన్ని, కీర్తినిర్మలత్యాన్ని గొప్పగా ప్రశంసించారు. 


అంబురుహ వృత్తము. 


రాజకులోత్తమ! రాజమనోహర! రాజసూరి సభాంతర 

బ్రాజిత సద్గుణ పార్టివశేఖర! పార్ట సన్నిభ! బాంధవాం 

భోజవనద్యుమణీ! మణికాంచన పుంజ భూషిత! భూమరు 

ద్రాజసమాజ! పరాక్రమరాఘవ! రాజరాజనరేశ్వరా! 296 


ప్రతిపదార్థం: రాజకుల+ఉత్తమ!= రాజవంశంలో (శ్రేష్టుడవైనవాడా! (రాజ శబ్దానికి చంద్రుడనే అర్థం కూడ ఉంది కాబట్టి 
రాజరాజనరేంద్రుడు చంద్రవంశపు రాజు కనుక 'చం(ద్రవంశంలో శ్రేష్ణుడవైనవాడా!' అని కూడ చెప్పవచ్చు); రాజ, మనోహర!= 
చంద్రునివలె మనస్సును హరించేవాడా!- అంటే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేవాడా!; రాజ, సూరి, సభా+అంతర, (భ్రాజిత, 
సద్దుణ!= రాజులయొక్క, పండితులయొక్క సభామధ్యంలో (ప్రకాశించే మంచి గుణాలు కలవాడా!; పార్థివ, శేఖర!= రాజులకు 
సిగదండవంటివాడా! - రాజశ్రేష్టా!; పార్థ, సన్నిభ!= అర్జునునితో సమానమైనవాడా!; బాంధవ+అంభోజ, వన, ద్యుమణీ!= 
బంధువు లనే పద్మవనానికి సూర్యుని వంటివాడా!; మణి, కాంచన, పుంజ, భూషిత!= మణులయొక్క, బంగారుయొక్క 
సమూహంతో అలంకరించబడినవాడా!; భూ, మరుత్‌+రాజసమాజ!= భూసురుల ((బ్రాహ్మణుల)తో కూడుకొన్న రాజసమూహం 
కలవాడా!; పరాక్రమ, రాఘవ!= పరా(క్రమంలో శ్రీరామునితో సమానమైనవాడా!; రాజరాజ, నర+-ఈశ్వర!= రాజరాజనరేంద్రా! 


సభాపర్వము - ప్రథమాశ్వాసము 137 


తాత్సర్యం: రాజవంశంలో ఉత్తముడవైనవాడా! లేదా చంద్రవంశంలో (్రేష్టుడవైనవాడా! చంద్రునిలా ఆహ్లాదం 
కలిగించేవాడా! రాజులు, పండితులు ఉన్న సభలో శోభిల్లే సద్గుణాలు కలవాడా! రాజులకు శిరోభూషణం వంటివాడా! 
అర్జునునితో సమానమైనవాడా! బంధువు లనే పద్మవనానికి సూర్యునివంటివాడా, మణిసువర్ణాభరణాలను 
అలంకరించుకొన్నవాడా! బ్రాహ్మణులతో కూడిన రాజ సమూహం కలవాడా! పరా(క్రమంలో శ్రీరామునివంటివాడా! 


శ్రీ రాజరాజనరేం(ద్రా! 


విశేషం: అలం: రూపకం. రాజరాజుయొక్క గుణసంపద, పండితపోషణ, పరా(క్రమాధికత, ఇందులో వ్యక్తమవుతున్నాయి. 
అంబురుహవృత్తంలోని ప్రతిచరణంలోను వరుసగా భ, భు భు భ, ర స, లగ అనే గణాలు ఉంటాయి. 13వ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం పాటించబడింది. 


గద్యము. 


ఇది సకలసుకవిజనవినుతనన్నయ భట్ట ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున 
ధర్మరాజునకు సభాప్రాప్తియు(, గింకరదర్శనంబును, నారదువలన లోకపాలుర సభాశ్రవణంబును, 
రాజసూయ మహాధ్వరారంభంబును, జరాసంధవధయు, గిరివ్రజ నిరుద్దులయిన రాజులం గృష్టుండు 
విడిపించుటయు, దిగ్విజయంబును, రాజసూయంబు నన్నది ప్రథమాశ్వాసము. 297 


తాత్సర్యం: ఇది ఉత్తమకవిజనులందరి ప్రశంసలందుకొన్న నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలోని సభాపర్వంలో 
ధర్మరాజుకు సభ సమకూరటం, కింకరదర్శనం, నారదునివల్ల లోకపాలకుల సభలనుగూర్చి వినటం, రాజసూయ 
మహాయజ్ఞాన్ని ఆరంభించటం, జరాసంధుని చంపటం, గిరివజపురంలో బందీలై ఉన్న రాజులనందరిని 
శ్రీకృష్ణుండు విడిపించటం, దిగ్గిజయం, రాజసూయమున్ను కలది మొదటి ఆశ్వాసం. 


సభాపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


ఈడదమెద్కుల 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సభాపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీరమణీప్రియ! ధర్మవి | శారద! వీరావతార! సౌజన్యగుణా 
ధార! భువనైక సుందర! వీరశ్రీరమ్య! బుధ వివేక నిధానా! 1 


ప్రతిపదార్థం: శ్రీ, రమణీ, ప్రియ= లక్ష్మీదేవికి ప్రియమైనవాడా!; ధర్మ, విశారద= ధర్మంలో విద్వాంసుడవైనవాడా!-అంటే 
ధర్మాన్ని పూర్తిగా తెలిసినవాడా! వీర+అవతార= పరా(క్రమం రూపుదాల్సినవాడా! సౌజన్య, గుణ+ఆధార= మంచిగుణాలకు 
ఆధారమైనవాడా!; భువన+ఏక, సుందర= లోకమంతటికి అందమైనవాడా!; వీరశ్రీ, రమ్య= వీరలక్ష్మిచేత శోభిల్లేవాడా!; బుధ, 
వివేక, నిధానా= పండిత వివేకానికి నిధివంటివాడా - అంటే పండితులకు ఉండే వివేకాన్ని మెండుగా కలిగినవాడా! 


తాత్పర్యం: లక్ష్మీదేవికి ప్రియమైనవాడా! ధర్మాన్ని పూర్తిగా తెలిసినవాడా! వీరత్వం రూపుదాల్చినవాడా! మంచిగుణాలకు 
ఆధారమైనవాడా! లోకాని కంతటికీ అందమైనవాడా! వీరలక్ష్మిచేత శోభిల్లేవాడా! పండితుల కుండే వివేకం మెండుగా 
కలవాడా! (అని నన్నయగారు ప్రశంసాపూర్వకంగా రాజరాజును సంబోధించి ద్వితీయాశ్యాసాన్ని ప్రారంభించారు.) 


ధర్మజు(డు శ్రీకృష్ణున కర్ళ్యం బిచ్చుట (సం. 2-33-10) 


వ. అ క్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు రాజసూయ మహోత్సవంబు నొప్పును ధర్మరాజు 
ధర్మనిత్యతయును స్తుతియించి నారదుం డా సదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో 


మనుష్యసామాన్యుండయి యున్న జగన్మాన్యు జనార్దనుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణప్రార్దితుందయి యఖిల 


మహీభారావతరణార్ధంబు నారాయణుండు యదువంశంబున నుదయించుటయు, నయ్యయి క్షత్రియ 
కులంబుల సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల యంశావతారంబులుం దలంచి భవిష్యద్దారత 
రణంబునకు సంహృష్ట హృదయుండయి యుండు నంత. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పేవాడు - ఉగ్రశ్రవసుడనే మహర్షి శౌనక+ఆది, మహామునులకున్‌= శౌనకుడు 
మొదలయిన మహర్షులకు; చెప్పెన్‌; అట్టు= ఆ విధంగా; రాజ, సూయ, మహా+ఉత్సవంబు= రాజసూయ యాగమనే గొప్ప 
ఉత్సవంయొక్క; ఒప్పును= వైభవాన్ని; ధర్మరాజు, ధర్మ, నిత్యతయును= ధర్మరాజు ధర్మంయొక్క ఎడతెగనితనాన్ని; 
స్తుతియించి= పొగడి; నారదుండు; ఆ, సదంబునన్‌= ఆ సభలో; సకల, రాజ, సమూహంబును= సమ్తసరాజుల సమూహాన్ని; 
రాజ, లోకంబులోన్‌= ఆ రాజసమూహంలో; మనుష్య, సామాన్యుండు+అయి= సామాన్యమానవుడై; ఉన్న; జగత్‌+మాన్యున్‌= 
లోకానికి పూజ్యుడైన; జనార్హనున్‌= శ్రీకృష్ణుని; చూచి; తొల్లి= పూర్వం; బ్రహ్మ+ఆది, సుర, గణ, ప్రార్థితుండు+అయి= బ్రహ్మ 
మొదలయిన దేవతల సమూహంచేత (ప్రార్థించబడినవాడయి; అఖిల, మహీ, భార+అవతరణ+అర్థంబు= సమస్త భూభారాన్ని 
తగ్గించటం కొరకు; నారాయణుండు= శ్రీ మహావిష్ణువు; యదువంశంబునన్‌= యాదవకులంలో; ఉదయించుటయున్‌= పుట్టటమూ; 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 139 


అయ్యయి, క్షత్రియ, కులంబులన్‌= ఆయా రాజవంశాల్లో; సుర, దైత్య, దానవ, యక్ష, రాక్షస, గంధర్వ+ఆదుల= దేవతలు, 
దైత్యులు, దానవులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు మొదలయినవాళ్ళయొక్క; అంశ+అవతారంబులున్‌= అంశాల 
పుట్టుకలూ; తలంచి= ఆలోచించి; భవిష్యత్‌+భారత, రణంబునకున్‌= మున్ముందు జరుగబోయే మహాభారతయుద్దానికి; 
సంప షు హృదయుండు+అయి= సంతోషించిన హృదయం కలవాడయి; ఉండునంతన్‌= ఉన్నప్పుడు. 


తాత్సర్యం: ఆ కథను చెప్పే ఉ(గశ్రవస మహర్షి శౌనకాది మహామునులకు రాజసూయాన్ని గూర్చి ఆ విధంగా 
చెప్పాడు. నారదమహర్షి రాజసూయ మహోత్సవవైభవాన్ని, ధర్మరాజు శాశ్వత ధర్మపరాయణత్వాన్న (ప్రశంసించాడు. 
ఆ సభలో సకలరాజ సమూహాన్నీ, ఆ రాజసమూహంలో సామాన్య మానవునివలె ఉన్న లోకపూజ్యుడైన శ్రీకృష్ణుల్లీ 
చూచాడు. పూర్వం (బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా భూభారాన్ని తగ్గించటానికై శ్రీ మహావిష్ణువు యదుకులంలో 
ఉదయించటాన్ని, సురదైత్య దానవ యక్ష రాక్షస గంధర్వాదుల అంశాలు ఆ యా క్షత్రియకులాల్లో జన్మించటాన్ని 
ఆలోచించాడు. రాబోయే మహాభారత యుద్దానికి అంతరంగంలో సంతోషించాడు. అప్పుడు 


విశేషం: దైత్యులు - కశ్యపునికి దితికి కలిగిన సంతానం. దానవులు - కశ్యపునికి దనువుకు కలిగిన సంతానం. 


క. శాంతనవుండు భీష్ముండు ప్ర | శాంతుండు దత్రతువు సూచి సంతుష్టుండై 
యంతక తనూజునకు ధృతి | మంతున కత్యంత ధర్మమతి కి ట్లనియెన్‌. 3 


ప్రతిపదార్థం: శాంతనవుండు= శంతనుని కుమారుడు; ప్రశాంతుండు= మిక్కిలి శాంతం కలవాడు; (అయిన) భీష్ముండు; 
తత్‌+(క్రతువు= ఆ రాజసూయయాగాన్ని; చూచి; సంతుష్టుండు+ఐ= పూర్తిగా తృప్తిపొందినవాడై; ధృతిమంతునకున్‌= ధైర్యంతో 
కూడుకొన్నవానికి; అత్యంత, ధర్మ, మతికిన్‌= ఎంతో ఎక్కువగా ధర్మంలో నిలిపిన బుద్ది కలవానికి; అంతక, తనూజునకున్‌= 
యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఎంతో శాంతస్వభావం కలవాడు, శంతనుని కుమారుడు, అయిన భీష్ముడు రాజసూయ యాగాన్ని 
చూచి సంతృప్తి పొంది - ధైర్యవంతుడు, ధర్మపరాయణుడు అయిన ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


విశేషం: సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి నన్నయగారు 'అంతక తనూజునకు" అనే విశేష్యం తరువాత అదే విభక్తిలో 
'ధృతిమంతునకు”, 'అత్యంతధర్మమతికి” అనే విశేషణాలు వాడటం గమనించ దగింది. 


మత్తకోకిలము. 


స్నాతకుండును బుత్విజుండును సద్గురుండును నిష్టుండున్‌ 

భూతలేశుండు సంయుజుండును బూజనీయులు; వీరిలో 

బ్రీతి నెవ్వండు సద్దుణంబుల. బెద్ద యట్టి మహాత్ము వి 

ఖ్యాతు( బూజితు( జేయు మొక్కని. గౌరవాన్వయవర్ధనా! 4 


ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ, వర్రనా= కౌరవవంశాన్ని వృద్దిపొందించేవాడా! - ధర్మరాజా! స్నాతకుండును= స్నాతకవ్రతశీలుడూ; 
బుత్విజుండును= యజ్ఞం చేయించేవాడూ; సత్‌+గురుండును= ఉత్తముడైన గురువూ; ఇష్టుండున్‌= మిక్కిలి ఇష్టమైనవాడూ; 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


భూతల+-ఈశుండు= భూపతీ - అంటే రాజూ; సంయుజుండును= జ్ఞానీ; పూజనీయులు= పూజించదగినవాళ్ళు; వీరిలోన్‌= 
ఈ ఆర్గరిలో; ఎవ్వండు; సత్‌+గుణంబులన్‌= మంచిగుణాలచేత; పెద్ద= ఎక్కువవాడో; అట్టి; మహాత్మున్‌= మహాత్ముణ్ణి; 
విఖ్యాతున్‌= ప్రసిద్దుడైనవాణ్ణి; ఒక్కనిన్‌; ప్రీతిన్‌= (ప్రేమతో; పూజితున్‌+చేయుము= పూజించబడినవాణ్ణిగా చేయుము - అంటే 
పూజించుము. 


తాత్సర్యం: కురువంశవర్తనా! ఓధర్మరాజా! స్నాతకుడు, బుత్విజుడు, సద్గురుడు, ఇష్టుడు, భూపాలుడు, 
జ్ఞానసంపన్నుడు - పూజించదగినవాళ్ళు. ఈ ఆర్లురిలో సద్గుణాలచేత ఎవడు అధికుడో అలాంటి వాణ్ణి ఒక్కజ్ణి 
Gy nN nN ac) (ac) 
ప్రేమతోపూజించు. 


విశేషం: తొమ్మిదివిధాలైన (వ్రతుల్లో స్నానశీలవ్రతుడు స్నాతకుడు. “'సంయుజుండును అనేదానికి ఉన్న పాఠాంతరం 
'సంయమీంద్రుడు” కూడ స్వీకరింపదగిందే. ధర్మరాజు రాజసూయంలో కృతాకృత పరిజ్ఞానంలో భీష్మద్రోణులను నియమించాడు. 
కనుక తదనుగుణంగా భీష్ముడు పూబించదగిన వ్యక్తి విషయాన్ని ప్రస్తావించటం ఉచితంగా ఉన్నది. పూజ్యులైన వారిని 
వివేచించి చెప్పి, 'వాళ్ళందరిలో ఎవడు గొప్పవాడో, ఎవడు మహాత్ముడో, ఎవడు లోకవిఖ్యాతుడో అతణ్ని పూజించు" అని 
శ్రీకృష్ణుణ్ణి స్పురించేటట్టు చెప్పిన భీష్ముని మాటనేర్పు అద్భుతం. ఈ పద్యంలో నన్నయ పృథక్పదత్వంతో మాధుర్యగుణాన్ని 
మనోజ్ఞంగా పోషించాడు. 


వ. అనిన 'నట్టివా౭ దెవ్వండు నా కెటి(గింపు' మనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. 5 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు “అటువంటివాడు ఎవడో నాకు తెలియచెప్పు' అన్నాడు. అందుకు భీష్ముడు 
ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతి( జేసి; యర్ముండు వెలిగించు నట్టు; లమృత 
సందోహ నిష్యంద చంద్రిక జేసి శీ । తాంశు( డానందించు నట్టు; సకల 
జనులకు దనదైన సదమలద్యుతి. జేసి | తనరంగం దేజంబు6 దనుపుం దాన 
చేయుచునున్న సత్సేవ్యుండు పుండరీ । కాక్షుండు గృష్టు. డనాదినిధను6 


ఆ. డబ్దనాభు( డుండ; నర్హ్యంబునకు నిందు । నర్పు లొరులు గలరె? యజ్ఞపురుషు 
నఖిలలోకపూజ్యు నచ్యుతు( బూజింపు । మధిప! యదియ చూవె యజ్ఞఫలము. 6 


ప్రతిపదార్థం: అర్కుండు= సూర్యుడు; రుచిర+అంశు, తతిన్‌+చేసి= కాంతిమంతమైన కిరణాలయొక్క సమూహంచేత; 
రోదసీ, కుహరంబు= అంతరిక్షమనే గుహను; వెలింగించునట్టులు; శీత+అంశు(డు= చల్లని కిరణాలు కలవాడు-చంద్రుడు; 
అమృత, సందోహ, నిష్యంద, చంద్రికన్‌+చేసి= అమృత సమూహాన్ని (స్రవింపచేసే వెన్నెలచేత; ఆనందించునట్టు= 
ఆనందింపజేసేటట్టు; సకల, జనులకున్‌, తనది+ఐన; సత్‌+అమల, ద్యుతిన్‌+చేసి= మంచి స్వచ్చమైన కాంతిచేత; తనరంగన్‌= 
అతిశయించగా; తేజంబున్‌= వెలుగును; తనుపున్‌= తృప్తిని; తాను+అ= తానే; చేయుచున్‌+ఉన్న; సత్‌+సేవ్యుండు= 
సత్సురుషులు సేవించదగినవాడు; పుండరీక+అక్షుండు= తెల్లదామరలవంటి కన్నులు కలవాడు; అనాది, నిధను(డు= అది, 
అంతం లేనివాడు-అంటే జనన మరణాలు లేనివాడు; అబ్బనాభు(డు= నీటినుండి పుట్టిన పద్మాన్ని నాభి(బొడ్డు)లో కలవాడు- 
కృష్ణుడు; ఉండన్‌= ఉండగా; అర్థ్యంబునకున్‌; ఇందున్‌= ఇచట; అర్హులు= తగినవాళ్ళు; ఒరులు= ఇతరులు; కలరె= కలరా?; 
అధిప= ధర్మరాజా! యజ్ఞ, పురుషున్‌= యజ్ఞంలో పూజించదగిన ప్రధానపురుషుణ్ణి; అభిలలోక, పూజ్యూన్‌= అన్నిలోకాలు 
పూజబించదగినవాణ్లి; అచ్యుతున్‌= పతనం లేనివాణ్ణ్డి - శ్రీకృష్ణుణి; పూజింపుము; యజ్ఞఫలము; అదియ, చూవె= అదే సుమా! 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 141 


తాత్సర్యం: సూర్యుడు కాంతిమంతమైన తన కిరణసమూహంతో అంతరిక్షగుహను వెలిగించేటట్టు, చల్లనికిరణాలుగల 
చంద్రుడు అమృతసమూహాన్ని (స్రవించే వెన్నెలచేత ఆనందింపజేసేటట్టు - అందరు మానవులను తనదైన 
నిర్మలకాంతితో వెలిగిస్తూ, తృప్తిపరుస్తూ, సత్పురుషులచేత సేవించదగినవాడు, తెల్లదామరలవంటి కన్నులు కలవాడు, 
ఆద్యంతాలు లేనివాడు, పద్మాన్ని నాభిలో కలవాడు అయిన విష్ణుస్వరూపుడు శ్రీకృష్ణు డుండగా - అర్హ్యప్రదానానికి 
అర్హులైనవాళ్ళు ఇక్కడ ఇంకెవ రున్నారు? ధర్మరాజా! యజ్ఞపురుషుడు, సర్వలోకపూజ్యుడు, అచ్యుతుడు అయిన 
శ్రీకృష్ణుణ్లి పూజించు. అదే సుమా యజ్ఞఫలం! 


విశేషం: అలం: ఉపమ. ఇందు శ్రీకృష్ణునికి వాడిన విశేషణాలన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవే! శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి 
అవతారం కనుక అవి అన్నీ ఆయనకు అన్వయించేవే. 
వ. అనిన భీష్మువచనంబున నప్పుడు సహదేవోపనీతంబయిన యర్హ్యం బర్హశ్రీయుండయిన వాసుదేవునకు 
శాస్త్రదృష్ట విధానంబున ధర్మతనయుం డిచ్చిన, దానింజూచి సహింపక శిశుపాలుం డుపాలంభనపరుం 
డయి యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజున కిట్లనియె. 7 
ప్రతిపదార్థం: అనిన; భీష్ము, వచనంబునన్‌= భీష్మునిమాటప్రకారం, సహదేవ+ఉపనీతంబు+అయిన= సహదేవునిచేత 
తీసుకొనిరాబడిన; అర్హ్యంబు; అర్హణీయుండు+అయిన= పూజించదగినవాడయిన; వాసుదేవునకున్‌= శ్రీకృష్ణునికి; శాస్త్ర, దృష్టు 
విధానంబునన్‌= శాస్త్రంలో చూడబడిన పద్ధతితో - అంటే శాస్త్రంలో చెప్పబడిన పద్దతి ప్రకారం; ధర్మతనయుండు, ఇచ్చినన్‌; 
దానిన్‌; చూచి; సహింపక= ఓర్వక; శిశుపాలుండు; ఉపాలంభన పరుండు+అయి= నిందించే స్వభావం కలవాడయి; అధోక్షజున్‌= 
శ్రీకృష్ణుని; ఆక్షేపించుచున్‌= తప్పులు పడుతూ - దూషిస్తూ; ధర్మరాజునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీష్ముని మాటను అనుసరించి ధర్మరాజు - సహదేవుడు తెచ్చిన అర్భ్యాన్ని పూజార్హుడైన శ్రీకృష్ణునికి 
శాస్తోక్త పద్దతి ప్రకారం సమర్పించాడు. దాన్ని చూచి సహించలేక శిశుపాలుడు శ్రీకృష్ణుణ్మి నిందిస్తూ ధర్మరాజుతో 
ఇలా అన్నాడు. 

విశేషం: సంస్కృతభారతంలో పై వచనానికి ముందు శ్రీకృష్ణుని విష్ణుతత్త్వాన్ని చెప్పటానికి, తక్కిన అవతారాల్లో ఆయన 
సాధించిన ఘనకార్యాలు సుదీర్హంగా వర్షించబడ్డాయి. నన్నయ ఆ వర్లనను వదలివేశాడు. ఇంతవరకు 'ప్రశాంతసుందరంగా, 
సరళరేఖలా సాగిపోయే రాజసూయం, ఉన్నట్టుండి ఈ అర్హ్యప్రదానఘట్టంతో పెద్దమలుపు తిరుగుతుంది. పాఠకుని ఆసక్తి 
ఆ మలుపు మీదికి తిరుగుతుందిగాని, ఎంత చెప్పినా విష్ణుమూర్తి అవతారవర్లనమీద నిలవదు. అంతటి శ్రీకృష్ణుణి ఆ 
శిశుపాలుడు అప్పుడు ఏమని అధిక్షేపించాడో, దానిపరిణామం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పాఠకుడు ఉవ్విళ్ళూరుతాడు. 
అందుచేతనే నన్నయ (ప్రసన్నకథాకలితార్థయుక్తిమీద దృష్టి నిలిపి, ఆ వర్లనను పరిహరించి, పాఠకుని ఆసక్తిని అనుసరించి, 
శిశుపాలుని అధిక్షేపాన్నీ, దానిపరిణామాన్నీ వర్లించటం జరిగింది. 


శిశుపాలుండు ధర్మరాజు నాక్షేసించుట (సం. 2-34-1) 


మ. అవనీనాథు లనేకు లుండ(గ విశిష్టారాధ్యు లార్యుల్‌ మహీ 
దివిజుల్‌ పూజ్యులు పల్వు రుండ(గ ధరిత్రీనాథ! గాంగేయు దు 
ర్వ్యవసాయంబునం గృష్ణు( గష్టచరితున్‌ వార్‌ష్టేయు( బూజించి నీ 
యవివేకం బెటిందించి తిందటికు; దాశార్లుండు పూజార్తు(డే? 8 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరిత్రీనాథ= ఓ ధర్మరాజా! అవనీనాథులు+అనేకులు+ఉండంగన్‌= రాజులు పెక్కుమంది ఉండగా; విశిష్ట+ 
ఆరాధ్యులు+ఆర్యుల్‌= విశేషంగా పూజించదగిన పెద్దలు; మహీదివిజుల్‌= భూసురులు - (బ్రాహ్మణులు; పూజ్యులు= 
పూజించదగినవాళ్ళు; పలువురు+ఉండంగన్‌= పెక్కుమంది ఉండగా; గాంగేయు, దుర్‌+వ్యవసాయంబునన్‌= గంగాపు(త్రుడైన 
భీష్మునియొక్క చెడు నిర్ణయాన్ని అనుసరించి; కష్ట, చరితున్‌= చెడు నడవడి కలవాణ్ణిః వార్‌సష్టేయున్‌= వృష్టి అనే వాని 
వంశంలో జన్మించిన వాణ్ణి, కృష్ణున్‌; పూజించి; నీ, అవివేకంబున్‌= నీయొక్క తెలివితక్కువతనాన్ని; ఇందణకున్‌= ఇంతమందికి; 
ఎజింగించితి= తెలియజేశావు; దాశార్హుండు= దశార్హసంతతివాడు, యాదవుడు అయిన శ్రీకృష్ణుడు; పూజా+అర్హు(డే= 
పూజించటానికి తగినవాడా? 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజు లుండగా, విశేషంగా పూబించదగిన పెద్దలు, బ్రాహ్మణులు 
పెక్కుమంది ఉండగా, భీష్ముని చెడు నిర్ణయాన్ని అనుసరించి, వృష్ణివంశంవాడు, చెడు ప్రవర్తన కలవాడు అయిన 
శ్రీకృష్ణుణ్లి పూజించి, నీ తెలివితక్కువతనాన్ని ఇంతమందికి తెలియజేశావుగాని - ఆ దాశార్హుడు పూజార్జ్హుడా? 


నిశేషం: యాదవులు యయాతిశాపంచేత రాజ్యానర్హులు. ఆ యాదవవంశాల్లో వృష్ణివంశం ఒకటి. దశార్హవంశం మరొకటి. 
రాజ్యానర్హుడై, తక్కువజాతికి చెందిన వృష్ణివంశంవాడు, చెడుప్రవర్తన కలవాడు అయిన శ్రీకృష్ణుడినా నీవు పూజించటం అని 
అధిక్షేపం. (దాశార్హుడు) పూజార్హుడు కాడని నిందించటం - శిశుపాలుని అధిక్షేపవాక్యాల్ని నన్నయ అర్థవ్యక్తి అనే శబ్దగుణంచేత 
విశిష్టంగా రచించాడు. శ్రీకృష్ణుడు పూజార్షుడు కాడనే విషయాన్ని సహేతుకంగా నిరూపించాలనే వాదన ఇందులో ముఖ్యం. 
తనవాదంలోని తాత్పర్యం రుటితిస్సూర్తితో (శ్రోతలు (గ్రహించగలిగే అర్థవ్యక్తిహీతుత్వాన్ని శిశుపాలుని మాటల్లో నన్నయ 
నిబంధించాడు - సంపా.) 


చ. కడుకొని ధర్మతత్త్వ మెటు(గంగ నశక్యము; ధర్మబాహ్యు ని 

న్నొడ(బడ నిష్టుండై కజిపి యుత్తము లుండంగ వాసుదేవు. డ 

న్లడునకు( బూజ యిమ్మని విచారవిదూరుండు భీష్మం డెంతయున్‌ 

వెడంగుందనంబునం బనిచె; వృద్దులబుద్దులు సంచలింపవే. 9 
ప్రతిపదార్థం: కడుకొని= పూనుకొని; ధర్మతత్త్యము= ధర్మంయొక్క పరమార్థం; ఎణతు(గంగన్‌= తెలుసుకోటానికి; అశక్యము= 
అసాధ్యము; విచారవిదూరుండు= ఆలోచనకు దూరమైనవాడు-అంటే తగిన ఆలోచన లేనివాడు; భీష్ముడు; ఎంతయున్‌= 
మిక్కిలి; వెడంగు, తనంబునన్‌= అవివేకంతో; ఉత్తములు+ఉండంగన్‌= (శ్రేష్టులైనవాళ్ళు సభలో ఉండగా; వాసుదేవుండు+అన్‌+ 
జడునకున్‌= వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు అనే బుద్ధిహీనుడికి; పూజ= అర్థ్యం; ఇమ్ము; అని; ధర్మబాహ్యున్‌= ధర్మానికి 
దూరమైనవాడివైన; నిన్నున్‌; ఒడంబడన్‌= సమ్మతించేటట్టు; ఇష్టుండై= (నీకు)ఇష్టమైనవాడై; కఠజపి= బోధించి; పనిచెన్‌= 
ఆదేశించాడు; వృద్దుల, బుద్దులు; సంచలింపవే= చలిస్తాయికదా! - అంటే చక్కగా పనిచేయవుగదా! 


తాత్సర్యం: ధర్మతత్యాన్ని తెలుసుకోవటం అసాధ్యం. భీష్ముడు ఆలోచన సరిగా లేనివాడు. అందుకే ఎందరో 
మహానుభావులు ఈ సభలో ఉంటే, అవివేకంగా ఆ శ్రీకృష్ణ డనే బుద్దిహీనుడికి అర్హ్యం ఇమ్మని, ధర్మబాహ్యుడి 
వైన నిన్ను సమ్మతింపచేశాడు. వృద్దుల బుద్దులు నిలకడగా ఉండవుకదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. శిశుపాలుని అహంకారం, ఆక్షేపణం అంతకంతకు (శుతిమించుతున్నాయి. మొదట 
శ్రీకృష్ణుణ్లి నిందించాడు. తరువాత ధర్మరాజునే ధర్మబాహ్యుడి వన్నాడు. పిమ్మట కురుపితామహుడైన భీష్ముల్లే విచారవిదూరు 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 143 


డని, అవివేకి అని, వృద్దుల బుద్దులు సంచలింపవే - అని తూలనాడాడు. ఫలితం అనుభవించటానికి పాపం పండాలికదా! 
ఈ పద్యంలోకూడా అర్థవ్యక్తిగుణం సార్ధకంగా పోషించబడింది. 
(3 థి 


చ. ఇతనికి గూర్తురేని ధనమిత్తు రభీష్టములైన కార్యముల్‌ 
మతి నొనరింతు రిష్టుండని మంతురుగాక, మహాత్ములైన భూ 
పతులయు విప్రముఖ్యులసభన్‌ విధిదృష్ట విశిష్ట పూజనా 
యతికి ననర్హు నర్హు డని యచ్యుతు నరితు( జేయం బాడియే? 10 


ప్రతిపదార్థం: ఇతనికిన్‌= ఈ శ్రీకృష్ణునికి, కూర్చుదురు+ఏనిన్‌= (మీరు అంతగా) కావలసినవాళ్ళయితే; ధనము+ఇత్తురు= 
ధనాన్ని ఇస్తారుకాని; అభి+ఇష్టములు+ఐన= మిక్కిలి పీతికరాలైన; కార్యముల్‌= పనులు; మతిన్‌= మనసార; ఒనరించుదురు= 
చేస్తే చేస్తారుకాని; ఇష్టుండు+అని= ఇష్టమైనవాడని; మంతురు (మనుచుదురు) కాక= పోషిస్తే పోషిస్తారు కాక; మహాత్ములు+ఐన= 
మిక్కిలి గొప్పవాళ్ళయిన; భూపతులయు= మహారాజులయొక్క; విప్రముఖ్యుల= (బ్రాహ్మణ శ్రేష్టులయొ క్క; సభన్‌= సభలో; విధి, 
దృష్ట, విశిష్ట, పూజన+ఆయతికిన్‌= శాస్త్రంలో చెప్పబడిన గొప్ప పూజను పొందటానికి; అనర్హున్‌= యోగ్యత లేనివాణ్ణి; 
అర్హుడు+అని= యోగ్యుడని; అచ్యుతున్‌= శ్రీకృష్ణుణ్ణి; అర్భితున్‌+చేయన్‌= పూజించటం; పాడియే= న్యాయమా? 


తాత్సర్యం: శ్రీకృష్ణునికి మీరు స్నేహితులైతే ఒంటరిగా మీ ఇంటికి పిలిచి ధనమిస్తే ఇవ్వండి. ఆయనకు పీతికరాలైన 
పనులు మనసార చేస్తే చెయ్యండి. ఇష్టుడుకదా అని పోషిస్తే పోషించండి. అంతేకాని, మహాత్ములైన మహారాజులు, 
బ్రాహ్మణడ్రేషులు ఉండే ఈ మహాసభలో - శాస్త్రంలో చెప్పబడిన ఈ గొప్పపూజ పొందటానికి ఏమాత్రం యోగ్యత 
లేని అతణ్ణి యోగ్యు డని పూజించటం ఏంన్యాయం? (కాదని భావం). 


విశేషం: అలంకారాదులచేత అయిన ఉక్తిప్రాఢత లేకుండా అర్హశక్తివలన ప్రతీయమాన మయ్యే ధ్వని వాక్యాశ్రితంగా ఇందులో 
పోషింపబడింది. దీనిని స్వతస్సంభవ్యర్థశక్తికృతానురణనధ్వని అంటారు. శిశుపాలుడు ప్రదర్శించే ఈర్భ్యా (క్రోధాది భావాలకు 
ఈ వాక్యార్థాలు పోషకంగా ఉన్నాయి. వీటిలో అర్థవ్యక్తి అనేగుణం పోషింపబడింది. ఇది నన్నయగారి రసభావధ్వనిపోషణకు 
చక్కని ఉదాహరణ. ఈ పద్యంలోని కొన్నివాక్యాలు బహుళప్రచారం పొందాయి. తెలుగువారి దైనందిన వ్యవహారంలోకూడా 
చోటుచేసికొన్నాయి. (సంపా.) 
సీ, ఈతని వృద్ధని యెటి(గి పూజించితే । వసుదేవు( డుండంగ వసుమతీశ! 

బుత్విజుం డని విచారించి పూజించితే | ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి; 

యాచార్యు( డని వినయమున( బూజించితే । కృతమతుల్‌ ద్రోణుండు( గృపుండు నుండ; 

భూనాథు( డనియెడు బుద్ది. బూజించితే । యాదవుల్‌ రాజులే యవనిమీందం 


ఆ. బూజనీయులైన పురుషులలోపల । నెవ్వండయ్యెం గృష్ణుణ డిట్టు లేల 
పూజ్యులయినవారి. బూజింపనొల్లక । భీష్మ పనుపుం జేసి బేల వయితి. 11 
ప్రతిపదార్థం: వసుమతీ+ఈశ= భూనాథా! ఓ ధర్మరాజా!; ఈతనిన్‌= ఈ శ్రీకృష్ణుణ్మి, వృద్దు+అని= పెద్దవాడని; ఎటింగి= 


గుర్తించి; పూబించితి+ఏ= పూబించావా!; వసుదేవుండు= శ్రీకృష్ణుని తండ్రిఅయిన వసుదేవుడు; ఉండంగన్‌= ఈ సభలో 
ఉండగా; బుత్విజుండు+అని= యజ్ఞం చేయించేవాడని; విచారించి= ఆలోచించి; ధర్మయుక్తిన్‌= ధర్మపద్దతిని; పూజించితి+ఏ= 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


పూజించావా! కృష్ణద్ర్వైపాయనుండు+ఉండన్‌= వేదవ్యాస మునీం(ద్రుడే ఈసభలో ఉండగా; అచార్యుండు+అని= గురువని; 
వినయమునన్‌= వినయభావంతో; పూజించితి+ఏ= పూజించావా? కృత మతుల్‌= గొప్పుబుద్దిశాలురైన; (దోణుండు; కృపుండున్‌; 
ఉండన్‌= ఉండగా; భూనాథుండు+అనియెడు= రాజు అనే; బుద్దిన్‌= ఉద్దేశంతో; పూజించితే; అవనిమీ(దన్‌= భూమిమీద; 
యాదవుల్‌= యదువంశీయులు; రాజులే= రాజులా? పూజనీయులు+ఐన= పూజించదగినవాళ్ళయిన; పురుషులలోపలన్‌; 
కృష్ణుండు; ఎవ్వండు+అయ్యెన్‌= ఎవడై ఉన్నాడు? ఇట్టులన్‌= ఈ విధంగా; ఏల= ఎందుచేత; పూజ్యాలు+అయిన, వారిన్‌= 
పూజించదగినవాళ్ళను; పూజింపన్‌+ఒల్లక= పూజించటానికి ఇష్టపడక; భీష్ము పనుపున్‌+చేసి= భీష్ముని ఆజ్ఞచేత; బేలవు+అయితి= 
మూర్భుడి వయ్యావు. 


తాత్సర్యం: ధర్మరాజా! శ్రీకృష్ణుణ్ణి వృద్దుడని గుర్తించి పూజించావా? సభలో ఆయన తండ్రి వసుదేవుడే ఉన్నాడుకదా! 
బుత్విజు డని ఆలోచించి పూబించావా? సభలో వేదవ్యాస మునీం(ద్రులే ఉన్నారుకదా! గురువుగా రని వినయంతో 
పూజించావా? సభలో మహామేధావులైన (ద్రోణాచార్య కృపాచార్యులే ఉన్నారుకదా! మహారాజు అని పూజించావా? 
భూమిమీద యాదవులు రాజులా? ఈ విధంగా పూజించదగిన పురుషుల్లో శ్రీకృష్ణుడు ఎవ డని పూజించావు? 
పూజించవలసినవాళ్ళను పూజించక, భీష్ముడు చెప్పినమాటలు విని శ్రీకృష్ణుణ్ణి పూజించి మూఢుడి వనిపించుకొన్నావు. 


విశేషం: మూఢునికి కాళిదాసు చెప్పిన నిర్వచనం: 'మూఢః పరప్రత్యయనేయబుద్దిః? - ఇతరులు చెప్పింది నమ్మే బుద్ది 
గలవాడు. (ఈ పద్యంలోని వాక్యాంత కాకువు, తద్దిత (ప్రయోగాలూ వ్యంజకాలై శిశుపాలుని అసూయను ధ్వనింపచేస్తున్నాయి. 
అసూయకున్న (ప్రధానలక్షణం-గుణాల్లో సైతం దోషారోపణచెయ్యటం. 'అక్షాంతిరీర్ష్యా౭_ సూయాతు దోషారోపో గుణేప్వపి” - 
అని అమరకోశం. శిశుపాలు డీలక్షణాన్ని పుష్కలంగా (ప్రదర్శిస్తున్నాడు. ఈ సీసపద్యరచనలో ్రతిపాదంలో పూర్వార్ధం 
ఆరోహగతిలో, ఉత్తరార్హం అవరోహగతిలో సాగటంతో సమాధిగుణం సంపన్నమైంది. - సంపా.) 


చ. పురుష విశేష విత్తముండు పూజ్యుడు రాజులలోన నీయుధి 

ష్టిరు డని నీ గుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ 

శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నిందటి కివ్విధంబునం 

FE 

బరంగ నవజ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా! 12 
ప్రతిపదార్థం: ధర్మనందనా= ఓ ధర్మరాజా!; ఈ, యుధిష్టిరుండు; పురుషు విశేష విత్తముండు= పురుషు లందరిలో గొప్పపేరు 
పొందినవాడు; రాజులలోనన్‌; పూజ్యుండు= పూబించతగినవాడు; అని; నీ= నీయొక్క; గుణ+ఆళిన్‌= సుగుణాల సమూహాన్ని; 
ధారుణీ+ఈశ్వరులు= భూపతులు-రాజులు; మనంబులలోనన్‌= మనస్సులలో; (ప్రకటించి= స్పష్టపరుచుకొని; భవత్‌+ 


మఖంబునకున్‌= నీయొక్క యాగానికి; వచ్చినన్‌= రాగా; ఇందణకున్‌= ఇంతమందికి; ఈ+విధంబునన్‌; పరంగన్‌= పెద్దగా; 
అవజ్ఞ చేయుట= అవమానం చేయటం; ఇది; పాడియె= న్యాయమా? ధర్మువె= ధర్మమా? (కాదని భావం). 


తాత్సర్యం: ధర్మరాజా! యుధిస్టిరుడు పురుషులందరిలో విశేషంగా పేరుపొందినవా డని, రాజుల్లో ఎంతో పూజ్యూ 
డని, నీ సుగుణాలను స్పష్టంగా తెలుసుకొని, రాజులందరు నీ యజ్ఞానికి రాగా - ఇందరిని ఈ విధంగా ఇంత 
అవమానంపాలు చెయ్యటం నీకు న్యాయమా? ధర్మమా? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 145 


విశేషం: 'పురుషవిశేషవిత్తము(డు' అనేదానికి 'పురుషవరేణ్యు. డుత్తము(డు”, 'పురుషవిశేషయుత్తముండు”, 'పురుషవివేక 
సత్తము(డు' అనే పాఠాంతరా లున్నాయి. (ధర్మువె, ధర్మనందనా- అని అనటంలో దెప్పిపొడుపు ధ్వనిస్తున్నది. శ్లేష అనే 
శబ్దగుణం శిశుపాలుడి వాక్యరచనకు మసృణత్వాన్ని కలిగిస్తూ మృదువుగా మందలిస్తున్న వైఖరిని (ప్రదర్శిస్తున్నది. - సంపా.) 


క. నీ వెటు(గక యిచ్చిన నిది । నా విషయమె యని మనంబునం దల(పక ల 
జ్ఞా విరహితు( డయి యర్హ్యము । గోవిందుండు గొనియెం దనకు. గొను టుచితంబే? 13 


ప్రతిపదార్థం: నీవు; ఎజుంగక= తెలియక; ఇచ్చినన్‌; ఇది; నా, విషయమె, అని= నేను పొందదగినదా అని; మనంబునన్‌= 

మనసులో; తలంపక= ఆలోచించక; లజ్జా, విరహితుండు+అయి= సిగ్గులేనివాడై; గోవిందుండు= శ్రీకృష్ణుడు; అర్హ్యము; 
జ Pas [as 

కొనియెన్‌= తీసుకొన్నాడు; తనకున్‌; కొనుట= తీసుకోవటం; ఉచితంబే= తగిఉన్నదా? (లేదని భావం) 


తాత్సర్యం: నీవు అజ్ఞానంతో ఇచ్చినా, ఇందుకు నేను తగుదునా అని ఆలోచించకుండా శ్రీకృష్ణుడు సిగ్గులేక 
అర్భ్యాన్ని స్వీకరించాడు. అలా తీసుకోవటం అతనికి ఉచితమా? 


క చనం బేడికి దారక్రియ | యును, జెవిటికి మధురగీతియును, జీకునక 
త్యనుపమ సురూపదర్శన । మును జేయుట బోలు. గృష్ణు( బూజించు టిలన్‌. 14 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిలో; కృష్ణున్‌; పూజించుట; చనన్‌= తగునని; పేడికిన్‌= నపుంసకునికి; దార, క్రియయును= 
పెండ్లీ; చెవిటికిన్‌, మధురగీతియును= కమ్మని పాటా; చీకునకున్‌= (గ్రుడ్డివాడికి; అతి+అనుపమ, సురూప, దర్శనమును= 
సాటిలేని సుందరరూపాన్ని చూపటం; చేయుటన్‌; పోలున్‌. 


తాత్సర్యం: ఈ భూమిమీద శ్రీకృష్ణుబ్లి పూజించటం - నపుంసకుడికి పెండ్రిేచేయటంలాంటిది. చెవిటివాడికి 
కమ్మనిపాట వినిపించటంలాంటిది. (గ్రుడ్డివాడికి అందమైనరూపాన్ని చూపించటంలాంటిది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. “ఈ యవనీశ్వర ప్రవరు లిందటు నిన్ను నగంగ నిట్లుగాం 
జేయుదె ధర్మరా జను విశేషసమాఖ్య నిరర్ధకంబుగా 
ధీయుత!' యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గులాడుచుం 
బోయె సదంబు వెల్వడి సపుత్రబలుండయి చైద్యు( డల్కతోన్‌. 15 


ప్రతిపదార్థం: చైద్యుండు= చేదిరాజైన శిశుపాలుడు; ధీయుత= బుద్దిమంతుడవైన ఓ ధర్మరాజా! ఈ, అవనీ+ ఈశ్వర, 
ప్రవరులు= ఈ రాజక్రేష్టులు; ఇందరు= ఇంతమంది; నిన్ను, నగంగన్‌= నిన్ను చూచి నవ్వగా; ధర్మరాజు+అను; విశేష, 
సమాఖ్య= (ప్రత్యేకమైన పేరు; నిరర్ధకంబుగాన్‌= వ్యర్థమయ్యేటట్టుగా; ఇట్టు, కాన్‌= ఈవిధంగా; చేయుదు+ఎ= చేస్తావా? 

= థి థి ౧ లు చం 
అంచున్‌, ధర్మజ, నదీసుత, కృష్ణులన్‌= ధర్మరాజును, గంగానదీసుతు డైన భీష్ముణ్ణి, శ్రీకృష్ణుని; ఎగ్గులు+ఆడుచున్‌= 
నిందిస్తూ; సపుత్రబలుండు+అయి= పుత్రులతో, పరివారంతో కూడుకొన్నవాడయి; అల్కతోన్‌= కోపంతో; సదంబు; వెల్వడి= 
సభనుండి బయటికి వచ్చి; పోయెన్‌= వెళ్ళాడు. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చేదిరాజైన శిశుపాలుడు - 'బుద్దిమంతుడా!' అని ధర్మరాజును ఎత్తిపొడుపుగా సంబోధించి, “ఈ 
రాజశ్రేష్ణులు ఇంతమంది నిన్ను చూచి నవ్వేటట్టు, ధర్మరా జనే నీ ప్రత్యేకనామం వ్యర్థం అయ్యేటట్టు ఈ విధంగా 
చేశావా? అంటూ ధర్మజ భీష్మ కృష్ణులను నిందిస్తూ కోపోద్రిక్తుడై పుత్రులతో, బలగంతోగూడి సభనుండి 
వెళ్ళిపోయాడు. 


విశేషం: ఈ పద్యంలో అగ్రామ్యత్వంవలన ఉదారత అనే అర్ధగుణం రాణిస్తున్నది. (సంపా.) 


వ. ఆ శిశుపాలు విటుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల ననునయించుచు ని 
ట్లనియె. 16 


ప్రతిపదార్థం: ధర్మనందనుండు; ఆ, శిశుపాలు= ఆ శిశుపాలునియొక్క; పిఖుందన= వెనుకనే; చని= వెళ్ళి; వానిన్‌; ప్రియ, 
వచనంబులన్‌= ఇంపైన మాటలతో; అనునయించుచున్‌= బుజ్జగిస్తూ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ శిశుపాలుని వెనువెంటనే వెళ్ళి అతణ్ణి ఇంపైన మాటలతో బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. 


క భూరిగుణోన్నతు లనందగు । వారికి ధీరులకు ధరణివల్లభులకు వా 
క్పారుష్యము చన్నె? మహా । దారుణ మది విషముకంటె దహనముకంటెన్‌. 17 


ప్రతిపదార్థం: భూరి, గుణ+ఉన్నతులు= గొప్పగుణాలచేత (శ్రేష్ణులు; అనన్‌+తగు, వారికిన్‌= అని అనదగినవాళ్ళకు; ధీరులకున్‌= 
విద్వాంసులకు; ధరణి వల్లభులకున్‌= భూపతులకు - అంటే రాజులకు; వాక్‌+పారుష్యము= మాటలో కాఠిన్యం - అంటే 
కటువుగా మాట్లాడటం; చనున్‌+ఎ= తగునా?; అది= ఆ వాక్సారుష్యం; విషముకంటెన్‌; దహనముకంటెన్‌= నిప్పుకంటె; 
మహాదారుణము= మిక్కిలి భయంకరమైంది. 


తాత్సర్యం: గొప్పగుణాలచేత శ్రేష్టులని చెప్పదగినవాళ్ళకు, పండితులకు, (ప్రభువులకు కఠినంగా మాట్లాడటం 
తగునా? మాటకారిన్యం-విషంకంటి, అగ్నికంటె అతిభయంకరం కదా! 


విశేషం: నన్నయసూక్తుల్లో ఇదొక సుప్రసిద్దసూక్తి నన్నయ నానారుచిరార్హ సూక్తినిధి. అంటే అనేకరుచిరాలైన అర్జాలతో 
కూడుకొన్న సూక్తులకు ఆయన నిధివంటివాడు. సూక్తి అంటే మంచిమాట. లోకాన్ని పరిశీలించి, అనుభవాన్ని ఆధారంగా 
గొని, ధర్మమార్గానికి దీపికగా, మానవుని మనస్సుకు ఎక్కేట్టు చెప్పే మంచిమాట సూక్తి, సూక్తి సుదీర్భంగా ఉండకూడదు. 
సూత్రప్రాయంగా ఉంటేనే సూక్తికి శోభ. అంటే అది అల్ఫాక్షరాల అనల్ఫార్థ రచన. అంతేకాదు, సూక్తిలోని అర్థం సూటిగా 
ఉండాలి. కొంత ఘాటుగా కూడ ఉండాలి. అది చదివేకొలది చవులూరించాలి. వ్యక్తి బీవితానికి వెలుగునివ్యాలి. కపి 
లోకహితుడు. ఆతని కవిత రసమయంగానే కాక, ఉపదేశయుతంగా ఉండాలి. 'జగద్దితంబుగన్‌ మహాభారత సంహితా రచన 
బంధురు'డైన మహాకవి నన్నయ నానారుచిరార్హ సూక్తినిధి. రసమయమైన ఆయనకవిత సూక్తిరత్నాకరం. మానవజీవితంలో 
మాట ఎంతో విలువైంది. అది మానవుణ్ణి “మహాత్మా” అని అనిపించగలదు. 'పశువా అని పిలిపించగలదు. మాటకాఠిన్యాన్నిగూర్చి 
మహాకవి నన్నయసూక్తి మరపురానిది; మరువగూడనిది. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 147 
ఉ. ఆదిజు(డైన బ్రహ్మయుదయంబున కాస్పదమైనవాండు, వే 


దాది సమస్త వాజ్బయములందు. బ్రశంసితుండైన వాండు,లో 

కాది, త్రిలోకపూజ్యు( డని యాత్మ నెటింగి పితామహుండు దా 

మోదరు. జెప్పె బూజ్యుం దని; యుక్తమ కా కిది యేమి దోసమే? 18 
ప్రతిపదార్థం: ఆదిజు(డు+ఐన= (సృష్టికి) మొదట పుట్టినవాడైన; (బ్రహ్మ, ఉదయంబునకున్‌= (బ్రహ్మదేవుని పుట్టుకకు; 
ఆస్పదము+ఐన, వా(డు= స్టానమైనవాడు; వేద+ఆది= వేదాలు మొదలైన; సమస్త, వాజ్మయముల+అందున్‌= అన్ని విజ్ఞాన గ్రంథాల్లో; 
ప్రశంసితు(డు+ఐనవా(డు= కీర్తింపబడినవాడు; లోక+ఆది= లోకాలకు మొదలైనవాడు; (త్రిలోక, పూజ్యుడు= మూడు 
లోకాలచేత పూజించదగినవాడు; అని; ఆత్మన్‌+ఎణీంగి= బుద్దిచే (గ్రహించి; పితామహుండు= తాత అయిన భీష్ముడు; 
దామోదరున్‌= శ్రీకృష్ణుని; పూజ్యుండు+అని= పూజించదగినవాడని; చెప్పెన్‌= చెప్పాడు; ఇది; యుక్తము+అ కాక= ఉచితంకాక; 
ఏమి, దోసమే= తప్పా ఏమి? 


తాత్పర్యం: సృష్టికి మొదటపుట్టిన (బ్రహ్మపుట్టుకకే స్థానమైనవాడు, వేదాలు మొదలైన మహాగ్రంథా లన్నింట 
కీర్తించబడేవాడు, లోకాలకే ఆద్యుడైనవాడు, ముల్లోకాలచే పూజించదగినవాడు - అని తెలుసుకొని పితామహుడైన 
భీష్ముడు, శ్రీకృష్ణుణ్ణి పూజార్టు డని చెప్పాడు. ఇది ఉచితం కాక దోష మౌతుందా ఏమిటి? 


విశేషం: (అలం: కావ్యలింగం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థించటం కావ్యలింగం. శ్రీకృష్ణుడు పూజ్యూ డని సమర్థించటం 
ఇందలి ప్రకృతాంశం. అందువల్ల ఇందులో అర్థవ్యక్తి అనే గుణం ఆకృతి తాల్చింది. -సంపా.) సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు 
విష్ణుమూర్తి నాభికమలంనుండి జన్మించాడు. కనుక (బ్రహ్మపుట్టుకకు విష్ణుమూర్తి స్థానమయ్యాడు. దామోదరుడు - తులసిమాల 
ఉదరంపై కలవాడు. 
క. పరమార్ధ ప్రతిభ దమో । హరు నచ్యుతు భీష్ము( డెటింగిన ట్లెటుంగంగ నీ 

కరిది శిశుపాల! పెద్దల | చరితం బల్పులకు నెటు(గ శక్యమె యెందున్‌? 19 
ప్రతిపదార్థం: శిశుపాల; పరమ+అర్హ, ప్రతిభన్‌= పరమార్ధ తత్తాన్ని దర్శించగల |ప్రజ్ఞచేత; తమోహరున్‌= చీకటిని తొలగించేవాళ్డి; 
అంటే అజ్ఞానాన్ని పారద్రోలేవాణ్ణి; అచ్యుతున్‌= చ్యుతి-లేదా-ప తనంలేనివాణ్ణి, శ్రీకృష్ణుణ్రి, భీష్ముడు; ఎటీ(గినట్లు= 
తెలుసుకొన్నట్టు; ఎజు6గంగన్‌= తెలుసుకొనటానికి; నీకున్‌, అరిది= అసాధ్యం; ఎందున్‌= ఎచ్చటైనా; పెద్దల చరితంబు= 
గొప్పవాళ్ళయొక్క చరిత్ర; అల్పులకున్‌= తక్కువవాళ్ళకు; ఎణు(గన్‌= తెలుసుకొనటం; శక్యమె= సాధ్యమా! (కాదని భావం.) 


తాత్సర్యం: ఓ శిశుపాలా! పరమార్థతత్యాన్ని దర్శించే ప్రతిభచేత అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు, పతనం 
లేనివాడు అయిన శ్రీకృష్ణుణ్ణి భీష్ముడు అర్థంచేసుకొన్నట్లు అర్ధంచేసుకోవడం నీకు అసాధ్యం. ఎక్కడైనా మహాత్ముల 
చరిత్రను అల్పులు అర్థంచేసుకోగలరా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. (ఈ రచనలోనూ అర్థవ్యక్తి అనే గుణం సార్ధకంగా పోషించబడింది. -సంపా.) 


క. గురు( డని సమస్తలోకో । త్తరు( డని నీకంటె వృద్దతములైన నరే 
శ్వరు లచ్యుతు నర్హన నెడం। గర మభినందింప నీకు గాదనం దగునే. 20 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురుండు+అని= అందరికంటె గొప్పవా డని, లేదా జ్ఞానదాత అని; సమస్త, లోక+ఉత్తరుండు+అని= అన్నిలోకాలకంటె 
శ్రేష్టు డని; నీకంటెన్‌; వృద్దతములు+ఐన= మిక్కిలి పెద్దవాళ్ళయిన; నర+-ఈశ్వరులు= నరపతులు - అంటే రాజులు; 
అచ్యుతు, అర్చనన్‌= శ్రీకృష్ణుని యొక్క పూజను; ఎడన్‌= హృదయమందు; కరము= మిక్కిలి; అభినందింపన్‌= పొగడగా; 
నీకున్‌; కాదు; అనన్‌; తగునే. 


తాత్సర్యం: అందరికంటె గొప్పవా డని, జ్ఞానదాత, అని లోకాలన్నింటికంటె శ్రేష్ట డని, నీకంటె ఎంతో పెద్దలైన 
రాజులే శ్రీకృష్ణుని కిచ్చిన అర్భ్యానికి ఎంతో పొగడుతూ ఉంటే నీ విలా వ్యతిరేకించటం తగునా? 


విశేషం: ధర్మజుని వాక్యవిన్యాసంలో రుచిరార్థసూక్తులను కూర్చాడు నన్నయ. గురుడనే శబ్దం సార్ధకం. ఇది శ్రీకృష్ణుడి 
జగద్గురుత్వాన్నీ, అజ్ఞానాన్ని తొలగించి వెలుగును ప్రసాదించే మహత్తాన్నీ ధ్వనింపచేస్తున్నది. సమస్తలోకోత్తరు డనే విశేషణం 
శ్రీకృష్ణుని పరమాత్మతత్యాన్ని వ్యక్తంచేస్తున్నది. 'అచ్యుతుని అర్చన చేయటం” అనే పదాలు శ్రీకృష్ణుని నిత్యత్వాన్ని తెలుపుతూ 
శిశుపాలుణ్ణి వివేకచ్యుతు డని వ్యంగ్యంగా చెపుతున్నవి. 'వృద్దతములు' అనేమాట సార్థకం. శిశుపాలునికంటె వయసులోనే 
కాక అనుభవంలోకూడా పెద్దలైనవాళ్ళు శ్రీకృష్ణుణ్లి అభినందిస్తే శిశుపాలుడు అభిశంసించి అవివేకి అనిపించుకొన్నా డని 
భావం. ధర్మజుని వాక్యం ్రాఢం. ధ్వనిమయం. ఈ పద్యంలోని వాక్యవిన్యాసవికటత్వంలో నన్నయ ఉదారతను పోషించాడు. 
అ(గ్రామ్యత్వలక్షణం ధర్మజుడి సంస్కారవ్యంజకం. (సంపా.) 


వ. అని యా శిశుపాలుం బట్టువబుచుచున్నంత ధర్మరాజునకు భీష్మం డి ట్లనియె. 21 


ప్రతిపదార్థం: అని; ఆ, శిశుపాలున్‌; పట్టువణుచుచున్‌+ఉన్న+అంతన్‌= తెలియజెప్పి ఒప్పించటానికి ప్రయత్నిస్తుండగా; 
ధర్మరాజునకున్‌; భీష్ముండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ఆ శిశుపాలుడికి నచ్చచెప్పి ఒప్పించటానికి ప్రయత్నిస్తూ ఉండగా, ధర్మరాజుతో, భీష్ముడు ఈ 
విధంగా అన్నాడు. 


భీష్ముడు శిశుపాలుని నిందించుట (సం. 2-35-6) 


ఉ. పాలితదుర్ణయుండు శిశుపాలుడు బాలుండు; వీని నేల భూ 
పాలక! నీకు. బట్టువటుపన్‌? మణి ధర్ము వెటుంగ వీనికిం 
బోలునె రాగకోప పరిభూత మనస్మున కల్పరాజ్య ల 
క్షీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాదశీలికిన్‌? 22 


ప్రతిపదార్థం: భూపాలక= ధర్మరాజా; శిశుపాలుడు; పాలిత, దుర్షయుండు= పెంచుకొనబడిన చెడునడత కలవాడు; 
బాలుండు= పరిపక్వం కాని బుద్దికలవాడు; వీనిన్‌= ఇటువంటి శిశుపాలుడిని; పట్టు, పజుపన్‌= తెలియజెప్పి ఒప్పించటం; 
నీకున్‌; ఏల= ఎందుకు; మటి= అంతేకాక; రాగ, కోప, పరిభూత, మనస్కునకున్‌= మాత్సర్య కోపాలచేత అవమానించబడిన 
మనస్సు కలవాడూ - అంటే అసూయా (క్రోధాలకు వశమైన మనస్సు కలవాడూ; అల్ప, రాజ్య, లక్ష్మీ లలనా+అంధ, బుద్దికిన్‌= 
కొద్దిపాటి రాజ్యసంపద అనే కాంత చేతనే గ్రుడ్డిదైన బుద్దికలవాడూ - అంటే అల్పరాజ్య సంపద అనేకాంతను చూచుకొని 
మదించి వివక్షను కోల్పోయిన బుద్ది కలవాడూ; అనిమిత్త, మహత్‌+పరివాద, శీలికిన్‌= కారణం లేకుండానే మహాత్ములను 
నిందించే స్వభావం కలవాడూ అయిన; వీనికిన్‌= ఈ శిశుపాలుడికి; ధర్మువు+ఎణుంగన్‌= ధర్మతత్యాన్ని తెలుసుకోవటం; 
పోలునె= సాధ్యమగునా? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 149 


తాత్పర్యం: ధర్మరాజా! శిశుపాలుడు పెచ్చుపెరిగిన చెడునడత కలవాడు; పరిపక్వం కాని బుద్దికలవాడు. ఇలాంటి 
వీడికి చెప్పి ఒప్పించే ప్రయత్నం నీవు ఎందుకు చేస్తావు? అంతేకాదు, ఇతడు అసూయా (క్రోధాలకు వశమైన మనస్సు 
కలవాడు. కొద్దిపాటి రాజ్యలక్ష్మిచేతనే మదించి వివక్షను కోల్పోయిన బుద్ది కలవాడు. కారణం లేకుండానే మహాత్ములను 
నిందించే స్వభావం కలవాడు. ఇలాంటి వీడికి ధర్మతత్త్యం తెలుసుకోవటం సాధ్యమవుతుందా? 


విశేషం: అలం: రూపకం. ఈ పద్యం శిశుపాలుడి చెడు స్వభావం (ప్రతిఫలించే అద్దం. ధర్మతత్యాన్ని (గ్రహించటానికి 
రాగద్వేషరహితమైన సమచిత్తం ఉండాలి. అహంకారం, అవివేకం ఉండకూడదు. శిశుపాలుని స్వభావంలో ఉండవలసిన 
సమచిత్తత లేదు. ఉండగూడని అహంకారం, అవివేకం మెండుగా ఉన్నాయి. అందుచేత “ధర్మరాజా! ఇతనికి ధర్మతత్యాన్ని 
తెలియజెప్పి ఒప్పించే ప్రయత్నం వ్యర్థమని భీష్ము డంటున్నాడు. అంతేకాదు, 'భూపాలక! నేల నాలుగు దిక్కులు జయించి 
సార్వభౌమ యోగ్యమయిన రాజసూయయాగం చేసే మహారాజా! వీనిన్‌ - ఈ తక్కువవాణ్ణి అల్పరాజ్య లక్ష్మీలలనాంధబుద్దిని, 
అనిమిత్త మహత్పరివాదశీలిని - ఒప్పించే ప్రయత్నం నీకు అనవసరిమనికూడ అంటున్నాడు. కాగా, ఇక్కడ శ్రీకృష్ణుని 
మాహాత్య్యన్ని, ఆయన పూర్వావతార వృత్తాంతాలను విరివిగా భీష్ముడు వర్లించినట్టు పి.పి.యస్‌. శాస్త్రిగారి సంపాదకత్వంలో 
వెలువడిన దాక్షిణాత్య సంస్కృత భారత (ప్రతిలో ఉంది. నన్నయ కథాప్రసన్నతను పోషించటానికే ఆ విపులవర్లనను 
పరిహరించి, శ్రీకృష్ణునికి అర్హ్యమివృటం ఎలా ఉచితమో యుక్తియుక్తంగా, సంక్షిప్తంగా చెప్పించాడు. (పై పద్యంలోని భీష్ముడి 
క్రోధోక్తులు ఆరోహ(క్రమంలో సాగి అర్థదృష్టితో ప్రవర్తిలటంచేత సమాధి అనే గుణం రసోదంచితంగా రచనలో రాణించింది. 
ఈ ఘట్టంలోని నన్నయనాటకీయతను గురించిన వివరాలకు పీఠిక చూడండి. - సంపా.) 


వ. అని ధర్మరాజును వారించి శిశుపాలుం జూచి భీష్ముం డిట్లనియె. 23 
తాత్పర్యం: అని ధర్మరాజును ఆపి. శిశుపాలుణ్ణి చూచి భీష్ముడు ఇలా అన్నాడు. 


చ. అవినయబుద్దివై హరికి నర్హ్య మయోగ్యమ యంటి; నీవు మూ 
ర్థవు శిశుపాల! యింక బలుకన్‌ వలసెన్‌ సభలోన నున్న యీ 
యవనిపులెల్ల నాతని దయం బరిముక్తులు, వానిచేత నా 
హవ జితులుం, దదీయశరణార్జ్థులుంగా కొరులయ్య చెప్పుమా! 24 


ప్రతిపదార్థం: శిశుపాల; అవినయ, బుద్దివి+ఐ= వినయంలేని బుద్ధికలవాడివై - అంటే అహంకరించి; హరికిన్‌= శ్రీమహావిష్ణువుకు 
- అంటే ఆయన అవతారమైన శ్రీకృష్ణునికి; అర్హ్యము; అయోగ్యము+అ= తగదు; అంటి= అంటివి; నీవు= నీవు; మూర్ధవు= 
తెలివిలేనివాడివి; ఇంకన్‌= ఇక; పలుకన్‌, వలసెన్‌= చెప్పక తప్పటంలేదు; సభలోనన్‌= ఈసభలో; ఉన్న; ఈ; అవనిపులు+ఎల్లన్‌= 
ఈ రాజులందరు; ఆతని, దయన్‌= ఆశ్రీకృష్ణునిదయచేత; పరిముక్తులు= పూర్తిగా విడిచిపెట్టబడినవాళ్ళు (జరాసంధుని 
చెరనుండి), వానిచేతన్‌= శ్రీకృష్ణునిచేత; ఆహవజితులున్‌= యుద్దంలో ఓడించబడినవాళ్ళు; కాక; ఒరులు+అయ్య= ఇతరులటయ్యా! 
చెప్పుమా. 


తాత్సర్యం: శిశుపాలా! అహంకరించి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునికే అర్హ్యమివృటం తగదంటున్నావు. 
ఇక చెప్పక తప్పిందికాదు. ఈ సభలో ఉండే రాజులంతా, ఆయనదయచేత జరాసంధుని చెరనుండి 
విడిపించబడినవాళ్ళే. లేదా ఆయనచేత యుద్దంలో ఓడించబడినవాళ్ళే. లేదా ఆయనను శరణువేడినవాళ్ళే, అలా 
కాకుండా ఇతరు లెవరున్నారో చెప్పు? 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇక్కడ 'హరి' శబ్దప్రయోగం ఉచితంగా ఉంది. శ్రీకృష్ణుని విష్ణృుత్వంమీద, శిశుపాలుని మూర్ధత్వంమీద ఆ మాట 
వెలుగులను (ప్రసరిస్తున్నది. (భీష్ముని వాక్యవిన్యాసంలో, రచనలో వికటత్వం భాసించి ఉదారత అనే గుణం (క్రోధభావోద్దీప్తికి 
తోడ్పడింది-సంపా.) 
తే. ఉత్తమ జ్ఞానవృద్దు నా నుండె నేని | బాలు డయ్యును బూజ్యుండు బ్రాహ్మణుండు; 

క్షత్రియు(డు పూజ్యు( డమితవిక్రమసమృద్ధి । నుర్విపతులలో నధికుండై యుండె నేని. 25 
ప్రతిపదార్థం: బ్రాహ్మణుండు; ఉత్తమ, జ్ఞాన, వృద్దునాన్‌= ఉత్తమమైన జ్ఞానంచేత పెద్దవాడయితే; బాలుండు+అయ్యును= 
వయస్సులో చిన్నవాడయినా; పూజ్యుండు= పూజించదగినవాడు; క్షత్రియు(డు; అమిత, విక్రమ, సమృద్దిన్‌= అపరిమితమైన 
పరాక్రమంయొక్క నిండుదనంచేత; ఉర్వి, పతులలోన్‌= భూపతులలో; అధికుండు+ఐ= ఎక్కువైనవాడై; ఉండెన్‌+ఏనిన్‌= 
ఉన్నట్లయితే; పూజ్యుండు= పూజించదగినవాడు. 


తాత్పర్యం: ఉత్తమజ్ఞానంచేత గొప్పవాడయితే, వయస్సుచేత బాలుడయినా బ్రాహ్మణుడు పూజించదగినవాడే, 
అపరిమితమైన పరాక్రమంతో రాజుల్లో అధికుడైతే క్షత్రియుడు పూజార్హు డౌతాడు. 


విశేషం: నన్నయరుచిరార్థసూక్తి 


క. ఈ రండు కారణముల ము । రారాతియ యర్హ్యమునకు నర్గు(డు; జగదా 
ధారుండు మాక కాదు, స । దారాధ్యు(డు విష్టపత్రయావాసులకున్‌. 26 


ప్రతిపదార్థం: ఈ, రెండు, కారణములన్‌= ఉత్తమజ్ఞానం, పరా(క్రమసమృద్ది అనే రెండు కారణాలచేత; ముర+అరాతి+అ= 
మురుడనే రాక్షసునికి శత్రువైన శ్రీకృష్ణుడే; అర్భ్యమునకున్‌= అర్థ్యమివ్వటానికి; అర్హుండు= తగినటువంటివాడు; జగత్‌+ 
ఆధారుండు= లోకానికి ఆధారమైనవాడు; మాకు+అ, కాదు= మాకు మాత్రమే కాదు; విష్టప(త్రయ+ఆవాసులకున్‌= మూడులోకాలలో 
నివసించేవారికి; సదా+ఆరాధ్యుండు= ఎల్లప్పుడు పూబించదగినవాడే. 


తాత్పర్యం: ఉత్తమజ్ఞానం, అమితపరాక్రమం అనే ఈ రెండు కారణాలవల్ల - మురుడనే రాక్షసునికి శత్రువైన 
శ్రీకృష్ణుడే అర్భ్యానికి అర్హుడు. జగత్తుకు ఆధారమైన శ్రీకృష్ణుడు, మాకే కాదు ముల్లోకాల్లో నివసించే వాళ్ళందరికీ 
ఆయన ఎల్లప్పుడూ పూజార్హుడే. 


విశేషం: ఇక్కడ శ్రీకృష్ణునికి ప్రయోగించిన 'మురారాతి' శబ్దం శిశుపాలునికి పరోక్షంగా హెచ్చరికవంటిది. శ్రీకృష్ణునితో 
వైరంపూనిన మురుడికి ఏగతి పట్టిందో తెలుసుకొ మ్మని ఆ పదం శిశుపాలునికి ధ్వనింపచేస్తున్నది. 
క. వృద్దు లొకలక్ష యున్నను । బుద్దియె యెవ్వరికి వారి. బూజింపంగా; 

నిద్ధరణీశులలో గుణ । వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్‌. 27 
ప్రతిపదార్థం: వృద్దులు= వయస్సుచేత పెద్దలైనవాళ్ళు; ఒక; లక్ష; ఉన్నను; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; వారిన్‌= వాళ్ళను; 
పూజింపంగాన్‌= పూజించటానికి; బుద్దియె= జ్ఞానమే(ప్రమాణం); ఈ+ధరణీ+ఈశులలో= ఈ రాజులందరిలో; గుణ, 
వృద్దు+అని= గుణంచేత పెద్దవాడని; (త్రివిక్రమున్‌= శ్రీకృష్ణుణ్లి; భక్తిన్‌= భక్తితో; పూజించితిమి. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 151 


తాత్సర్యం: వయస్సుచేత వృద్దులైనవాళ్ళు ఒక లక్షమంది ఉన్నా - ఎవరినైనా వాళ్ళ జ్ఞానాన్ని బట్టే పూజిస్తాం. 
రాజులందరిలో గుణంచేత గొప్పవా డనే శ్రీకృష్ణుణ్లి భక్తితో పూజించాం. 


విశేషం: భీష్మునిమాటలు శ్రీకృష్ణునికి అర్హ్య మివ్వటాన్ని సమర్థించే ఉక్తులుమాత్రమే కావు, లోకానికి ఉపయోగించే చక్కని 
సూక్తులుకూడ. కాగా, త్రివిక్రమ పద(ప్రయోగంకూడా శిశుపాలుణ్ణి హెచ్చరించేదే. శ్రీకృష్ణుల్లి తక్కువగా లెక్కగట్టవద్దని, 
అవసరమైతే ఆయన త్రివిక్రమావతారం తాల్చగల డని, బలిఅంతటివాడు ఏమయ్యాడో భావించుకొమ్మని, నీకొలది తెలుసుకొని 
ప్రవర్తించు మని ఆ పదం శిశుపాలునికి ధ్వనింపజేస్తున్నది. 


క. పూజితుల తృప్తులగుదురు ' భూజను లొరు; లచ్యుతుండు పూజితు( డగుడుం 
దేజమున జగత్రితయము( । బూజితమయి తృప్తింబొందు. బుణ్యసమృద్ధిన్‌. 28 


ప్రతిపదార్థం: భూ, జనులు= భూమిమీది (ప్రజలు; ఒరులు= ఇతరులు - అంటే శ్రీకృష్ణుడు కాక ఇతరులు; పూజితులు+అ= 
పూజించబడినవాళ్ళుమా(త్రమే; తృప్తులు+అగుదురు= తృప్తి పొందినవా ళృ్ళవుతారు; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; పూజితు(డు= 
పూజించబడినవాడు; అగుడున్‌= అయితే; తేజమునన్‌= ప్రకాశంగా - గొప్పగా; జగత్‌*త్రితయమున్‌= మూడులోకాల సమూహం, 
పూజితము+అయి= పూజించబడిందై; పుణ్య, సమృద్ధిన్‌= పుణ్యంయొక్క నిండుదనంచేత; తృప్తిన్‌; పొందున్‌. 


తాత్పర్యం: లోకంలో శ్రీకృష్ణుడు కాక ఇతరు లెవ్వరు పూజించబడినా వాళ్ళుమాత్రమే తృప్తిపొందుతారు. శ్రీకృష్ణుడు 
పూజితుడైతే ముల్లోకాలు పూజితాలై పుణ్యసమృద్దితో తృప్తిపొందుతాయి. 


సీ. “బుద్దియు మనమును బురుషుండు నవ్యక్త । మగుచున్న ప్రకృతియు నంబరంబు 
ధరణియుం దరణియు దహనుండు. జంద్రుండు । గాడ్పును దిక్కులు గాలములును 
దానయై జంగమస్టావరాత్మకమైన | సకల భూత ప్రపంచంబు నెల్ల 
దన దివ్యశక్తిమైం దాల్చిన సర్వాత్ము । సర్వభూతేశ్వరు సర్వవంద్యు 


ఆ. నధికయోగ నిష్టితాత్మకులగు మహా । యోగివరులు తత్త్వయుక్తి(జేసి 
యెజింగినట్టు నీకు నెటుంగంగంబోలునే? । యనుచు భీష్మ. డన్న యవసరమున. 29 


ప్రతిపదార్థం: బుద్దియున్‌; మనమును= మనస్సును; పురుషుండున్‌= జీవుడు; అవ్యక్తము+అగుచున్న, (ప్రకృతియున్‌= 
ఇం(ద్రియాలకు గోచరించని పరమాత్మ; అంబరంబు= ఆకాశం; ధరణియున్‌= భూమియు; తరణియున్‌= సూర్యుడును; 
దహనుండున్‌= అగ్ని; చంద్రుండు; గాడ్పును= గాలియు; దిక్కులున్‌; కాలములును= భూతభవిష్యద్వర్తమానాలు; తాన, ఐ= 
తానే అయి; జంగమ, స్థావర+ఆత్మకము+ఐన= కదలునట్టి, కదలనట్టి వాటితోకూడిన; సకల, భూత, ప్రపంచంబున్‌+ఎల్లన్‌= 
అన్ని ప్రాణులతో కూడిన ప్రపంచాన్నంతటిని; తన, దివ్య, శక్తిమైన్‌= తనయొక్కదివ్యశక్తిచేత; తాల్చిన= ధరించిన; సర్వ+ఆత్మున్‌= 
సర్వాన్నిఆత్మగా కలిగినవాణ్ణి - అంటే సర్వం తానే అయినవాణ్ణి సర్వ, భూత+-ఈశ్చరున్‌= అన్ని ప్రాణులకు (ప్రభువైనవాణ్జి; 
సర్వవంద్యున్‌= అందరికి పూజ్యుడైనవాణ్ధై అధిక, యోగ, నిషస్టత+ఆత్మకులు+అగు= గొప్ప యోగంలో గట్టిగా నిలుపబడిన 
మనస్సు కలవాళ్ళయిన, మహా, యోగి, వరులు= శ్రేష్ణులైన గొప్పయోగులు, తత్త్యయుక్తిన్‌+చేసి= యథార్థజ్ఞానంతో; ఎటింగిన+ 
అట్టు= తెలుసుకొన్నట్టు; నీకున్‌; ఎజుంగంగన్‌= తెలుసుకొనటానికి; పోలునే= సాధ్యమవుతుందా? అనుచున్‌; భీష్ముండు; 
అన్న= అనిన; అవసరమునన్‌= సమయంలో. 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'బుద్ది, మనస్సు, జీవుడు, ఇంద్రియాలకు గోచరించని పరమాత్మ, ఆకాశం, భూమి, సూర్యుడు, అగ్ని, 
చంద్రుడు, వాయువు, దిక్కులు, కాలములు, అన్నీ తానై, చరాచరాలైన సమస్త భూతాలతో కూడిన ప్రపంచాన్నంతటిని 
తన దివ్యశక్తిచేత ధరించి, సర్వమూ తానై, సర్వభూతాలకు ప్రభువై, సర్వులకు పూజ్యుడైనవాణ్డి, యోగనిష్టలో ఉన్న 
మహాయోగులు యథార్థ జ్ఞానంతో తెలుసుకొన్నట్టు, తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?” అని భీష్ము డన్న 
సమయంలో. 


విశేషం: 'యోగ శ్చిత్తవృత్తి నిరోధ? - మనస్సుయొక్క చలనాన్ని అరికట్టి దాన్ని ఏకాగ్రం చెయ్యటం - అంటే పరమాత్మమీద 
లగ్నం చెయ్యటం యోగం. దీన్నే ధ్యానం అని గూడ వ్యవహరించటం ఉంది. (పై పద్యంలోని శ్లేష పరతత్త్యవివరణ ఘట్టానికి 
అనువుగా అమరింది. - సంపా) 
చ. ఎడపక యర్హ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం 

బడ మని దుర్ణనత్వమున( బల్మెడువీరుల మస్తకంబుపై 

నిడియెద నంచు. దా జరణమెత్తె సభన్‌ సహదేవుం డట్టిచో 

నుడిగి సభాసదుల్‌ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై. 30 
ప్రతిపదార్థం: ఎడపక= వెనుకాడక; అర్థ్యము; అచ్యుతునకున్‌= శ్రీకృష్ణునికి; ఇచ్చితిమి; ఇచ్చినన్‌; దీనికిన్‌; ఇందున్‌= ఈ 
సభలో; ఒడంబడము+అని= ఒప్పుకొనమని; దుర్దనత్వమునన్‌= చెడు బుద్దితో; పలికెడు; వీరుల, మస్తకంబు, పైన్‌= వీరుల 
నెత్తిమీద; ఇడియెదను= పెట్టెదను; అంచున్‌= అంటూ; సహదేవుడు; తాన్‌= తాను; సభన్‌= సభలో; చరణము+ఎత్తెన్‌= 
పాదాన్ని పైకెత్తాడు; అట్టిచోన్‌= అప్పుడు; సభాసదుల్‌= సభలోనివాళ్ళు; తద్దయున్‌= మిక్కిలి; భీతచిత్తులై= భయంతో కూడిన 
మనస్సుకలవాళ్ళయి; ఉడిగి= అణగి; పలుకక+ఉండిరి= మాటాడకున్నారు. 


తాత్పర్యం: 'మేము శ్రీకృష్ణునికి అర్హ్యం ఇచ్చాం. దీనికి తిరుగులేదు. దుర్చుద్దితో దీన్ని కాదనే వీరుల తలమీద 
ఇదిగో నాపాదం పెట్టి అణగత్రాక్కుతా' అని సహదేవుడు పాదాన్ని పైకెత్తగానే సభాసదులంతా భయభ్రాంతులై 
మారుమాటాడకుండా ఉన్నారు. 


విశేషం: తాత్కాలికంగానైనా శిశుపాలుని నోటికి తాళంవేసిన సహదేవుని ధార్మికతేజం, సాహసం శ్ఞాఘించదగినవి. (ఇందులో 
ప్రదర్శితమైన సహదేవుని రౌద్రానికి సభికుల్లో ఏర్పడిన భావశాంతి అంగంగా నిబంధించబడింది. ఈవిధంగా రసానికి 
భావశాంతిని అంగంగా పోషిస్తే సమాహితాలంకార మౌతుంది. ఈ అద్భుతసంఘటనలో శ్లేష అనే శబ్దగుణం ప్రసాదగుణపోషకంగా 
రాణించింది. -సంపా.) 
చ. చెలువుగ( బుష్పవృష్టి గురిసెన్‌ సహదేవుపయిన్‌; దివంబునన్‌ 

వెలయంగ సాధువాదములు వించి; సభాసదులెల్ల విస్మయా 

కులిత మనస్కులైరి; తన కుంచెయు. గృష్టమృగాజినంబునుం 

బలుమటు వీచుచుం గలహబంధుండు నారదు( డాడె వేడుకన్‌. 31 
ప్రతిపదార్థం: సహదేవు, పయిన్‌= సహదేవునిమీద; చెలువుగన్‌= అందంగా; పుష్పవృష్టి= పూలవాన; కురిసెన్‌; దివంబునన్‌= 
ఆకాశంలో; సాధువాదములు= బాగుబాగనే శబ్దాలు; వెలయగన్‌= ఒప్పుగా; వించెన్‌(వినిచె)= వినిపించాయి; సభాసదులు+ఎల్లన్‌= 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 153 


సభలోఉన్న వాళ్ళంతా; విస్మయ+ఆకులిత, మనస్కులు+ఐరి= ఆశ్చర్యంచేత కలతచెందిన మనస్సులు కలవాళ్ళయ్యారు; 
కలహబంధుండు= పోట్లాటకు బంధువైనవాడు-నారదుడు; తన కుంచెయున్‌= తనయొక్క చామరాన్ని; కృష్ణమృగ+అజినంబునున్‌= 
నల్ల ఇ|ర్రి చర్మాన్ని; పలుమణు= పెక్కుమారులు; వీచుచున్‌; వేడుకన్‌= ఆనందంతో; ఆడెన్‌= నృత్యంచేశారు. 


తాత్పర్యం: అప్పుడు సహదేవునిమీద అందంగా పూలవాన కురిసింది. ఆకాశంలో 'బాగుబాగు” అనే ధ్వనులు 
పెద్దగా వినిపించాయి. సభాసదులంతా ఆశ్చర్యంతో కలతచెందారు. కలహబంధుడైన నారదుడు తనచామరాన్ని, 
కృష్ణాజినాన్ని పెక్కుమారులు వీస్తూ ఆనందనృత్యం చేశాడు. 


విశేషం: దుష్టశిక్షణకు దారితీసే కలహం పెరుగుతూ ఉంది కనుక ఆ కలహబంధుడికి అంత ఆనందం. (అందుకే రచనలో 
మాధుర్యగుణం. -సంపా.) 


వ. అంత శిశుపాలుసేనాపతి సునీథుండను వా డతిరోషపరుషవచనుం డగుచు, స్వపక్షక్షత్తియులనెల్ల 
నొక్కంతం జేర్చికొని, శిశుపాలు ననుమతంబున యుద్దసన్నద్దుం డయియున్న సమయంబున. 3౩2 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; శిశుపాలు, సేనాపతి= శిశుపాలునియొక్క సేనాధిపతి; సునీథుండు+అనువా(డు; అతి, 
రోష పరుష వచనుండు+అగుచున్‌= మిక్కిలి కోపంతో కూడిన కఠినమైన మాటలు కలవాడై; స్వపక్ష, క్షత్రియులన్‌+ఎల్లన్‌= 
తమవైపున ఉండే రాజులందరిని; ఒక్కంతన్‌+చేర్చుకొని= ఒక్కటిగా కూర్చుకొని; శిశుపాలు+అనుమతంబునన్‌= 
శిశుపాలునియొక్క అనుమతితో; యుద్ద సన్నద్దుండు+అయి= యుద్దానికి సిద్దమైనవాడయి; ఉన్న; సమయంబునన్‌. 


తాత్సర్యం: అప్పుడు శిశుపాలుని సేనాధిపతి సునీథు డనేవాడు మిక్కిలి కోపంతో కఠినంగా మాట్లాడుతూ, 
తమవైపు ఉండే రాజులందరిని ఒకటిగా కూర్చుకొని, శిశుపాలుని అనుమతితో యుద్దానికి సిద్దమయ్యాడు. అప్పుడు 


చ. రయవిచల త్తురంగమ తరంగములన్‌ మదనాగనక్ర సం 
చయముల సంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ భయంకరం 
బయి యదువృష్టిభోజ కుకురాంధక వాహినియుం గలంగి ని 
రయతరరోషమారుత నితాంత సమీరితమై క్షణంబునన్‌. 33 


ప్రతిపదార్థం: యదు, వృష్టి భోజ, కుకుర+అంధక, వాహినియున్‌= యదు, వృష్టి భోజ, కుకుర, అంధక వంశాల 
వీరులయొక్క సైన్యం - వాహిని శబ్దానికి నది అనే అర్ధం ఉంది కాబట్టి సైన్యమనే నది; రయ, విచలత్‌+తురంగమ, 
తరంగములన్‌= వేగంగా, ఎక్కువగా కదలుతున్న గుర్రాలనే అలలతో; మద, నాగ, న(క్ర, సంచయములన్‌= మదపుటేనుగులనే 
మొసళ్ళ సమూహాలతో; సంచలత్‌+చటుల, సైనిక మత్స్యములన్‌= మిక్కిలిగాతిరుగుతూ మెరుస్తున్న సైనికులనే చేపలతో; 
భయంకరంబు+అయి= భయాన్ని కలిగించేదై; నిరయతర, రోష మారుత, నితాంత, సమీరితము+ఐ= ఏమాత్రం దయలేని 
కోప మనే గాలి ఎడతెగకుండా వీచబడిందై; క్షణంబునన్‌= ఒక్క నిమిషంలో; కలంగెన్‌= కలత పొందింది. 


తాత్సర్యం: యదువృష్షిభోజ కుకురాంధకవంశ వీరుల సైన్య మనే నది - వేగంగా ఎక్కువగా కదలుతున్న గుర్రాలనే 
అలలతో, మదపుటేనుగులనే మొసళ్ళ సమూహాలతో, అమితంగా అటుఇటు తిరుగాడుతూ మెరుస్తున్న సైనికులనే 
చేపలతో, భయంకరమై, ఏమాత్రం దయలేని కోపమనే ఎడతెగని గాలి వీచగా ఒక్క క్షణంలో కలతచెందింది. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం. సావయవరూపకం - శ్లేష వృత్త్యనుప్రాసం. అక్షరరమ్యమై, ఓజోగుణ విశిష్టమై, అర్థచమత్కృతితో పాఠకుణ్ణి 
ఆకర్షించే నన్నయ (ప్రసిద్ద పద్యాల్లో ఇదొకటి. “వాహినీ” శబ్బాని కున్న రెండర్జాలను ఆధారంగా గ్రహించి, సైన్యంలోని గుర్రాలను 
నదిలో ఎంతో చలనంతో పైకిలేచే అలలతో, మదపుటేనుగులను లోపల పారాడే భీకర నక్రాలతో, సైనికులను- తళుకు 
తళుక్కుమంటూ మిక్కిలిగా సంచరించే మీనాలతో రూపించటం మనోహరంగా ఉంది. రయ విచలత్‌ - తురంగమ- 
తరంగములన్‌' అనే కూర్చులోని శబ్దాలంకారానికి సంబంధించిన తకార, రకార, బిందుపూర్వక గకొరాల, సమూహఠ చెవికి 
సోకగానే ఏదో మీదికెగసి దూకుతున్న స్పూర్తి కలగటమేకాక, ఆశ్వికులు యుద్దసన్నద్దులై ఒక్కసారిగా కళ్ళేలు లాగటంచేత 
మెడలు మలిపి మూతులుపైకెత్తి కదనుత్రొక్కే ఎత్తెన గుర్రాల తలల కదలికలు, గాలితాకిడిచేత అంతకంతకు పై కెగిరే అలల 
చివరల ఊపులు భావుకుని కంటికి కనిపించగలవు. అలాగే నాగ - నక పదాల్లో గబగబ ముందుకు దూసుకొనిపోయే 
ఏనుగులను, తలలు వంచి పారాడే నల్లని మొసళ్ళను, 'సంచలత్‌ - చటుల - సైనిక శబ్దోచ్చారణలో - యుద్ద సన్నద్దులై, 
తళతళ మెరిసే ఖడ్గాలు చేపట్టి - అటు ఇటు చురుకుగా సంచరించే సైనికులను, నీళ్ళలో తళుకు, తళుక్కున తిరుగాడే 
మతాలను భావుకుడు చూడవచ్చు. శబ్దఘటనచేత అర్థస్ఫూర్తిని కలిగించే నన్నయగారి అక్షరశిలానికి ఈ పద్యం ఒక 
చక్కని ఉదాహరణం. 'వాహినియుం'” అనేదానికి 'వారిధియుం'” అనే పాఠాంతరం ఉంది. 'తత స్పాగర సంకాశం దృష్ట్యా నృపతి 
సాగరమ్‌” (భండార్కరు(ప్రతి 2-37-1) అనే మూలానికి సరైన పదం 'వారిధి'యే కాని వాహినీ శబ్దంచేత సావయవరూపకానికి 
సమకూరే మనోహర శ్లేష వారిధిశబ్దంవల్ల సం(క్రమించదు. కాగా, 'రోషమారుతి మనే పదానికి 'దోషమారుత'మనే పాఠాంతరం 
ఉంది. ప్రకరణాన్నిబట్టి 'చోషమనేగాలి' అనటం కంటే 'రోషమనేగాలి” అనటమే మేల్తర మనిపిస్తున్నది. ఈ పద్యానికి 
ప్రతిబింబంవంటి పద్యాన్ని ఎర్రాప్రెగ్గడ ఆరణ్యపర్వ షష్టాశ్వాసంలో వ్రాయటం దీని ఆకర్షణ కొక తార్కాణం. 


వ. అట్టి సకల క్షత్రియ క్షోభంబు సూచి భయసంభ్రమాక్రాంత హృదయుండయి ధర్మరాజు భీష్మున కి ట్లనియె 34 


ప్రతిపదార్థం: అట్టి= ఆవిధమైన; సకల, క్షత్రియ, క్షోభంబు= అందరు రాజులయొక్క అలజడి; చూచి; భయ, సంభ్రమ+ 
ఆ(క్రాంత, హృదయుండు+అయి= భయంచేత, వేగిరపాటుచేత, ఆ(క్రమించబడిన హృదయం కలవాడై; ధర్మరాజు; భీష్మునకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ విధంగా అందరు రోజల ఏర్పడిన అలజడిని చూచి భయం, వేగిరపాటు అలముకొన్న మనస్సుతో 
ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు. 


తరలము. 


ధరణిలో గల రాజు లెల్లను దారుణక్షయకాలసా 

గరములట్లు గలంగి; రిపు మఖప్రయోగము విఘ్నముం 

బొరయ కుండ. బ్రజాపకారము వుట్టకుండ(గ నీవు చె 

చ్చెరం బితామహ! వీరి కిచ్చట( జిత్తశాంతి యొనర్వవే. 35 


ప్రతిపదార్థం: పితామహ= తాతా!; ధరణిలోన్‌+కల= భూమిలో ఉండే; రాజులు+ఎల్లను= రాజులందరు; దారుణ, క్షయ, కాల, 
సాగరముల+అట్టు= భయంకరమైన ప్రళయకాల సముద్రాలవలె, కలంగిరి= కలతచెందారు; ఇపుడు(ఇవ్లుు= ఇప్పుడు; మఖ, 
ప్రయోగము= రాజసూయయాగ కార్యక్రమం; విఘ్నమున్‌= ఆటంకాన్ని; పొారయకుండన్‌= పొందకుండా; ప్రజా+అపకారము= 
ప్రజలకు కీడు; పుట్టక+ఉండంగన్‌; నీవు; చెచ్చెరన్‌= వెంటనే, వీరికిన్‌= ఈ రాజులకు; ఇచ్చటన్‌; చిత్తశాంతి= మనశ్శాంతిని; 
ఒనర్సవే= కలిగించవా? 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 155 


తాత్పర్యం: పితామహా! భూమిమీది రాజులంతా ప్రళయకాల సముద్రాల్హా కలతచెందారు. రాజసూయ కార్యక్రమానికి 
విఘ్నం కలుగకుండ, ప్రజలకు కీడు పుట్టకుండ, నీవు వెంటనే ఈ రాజులందరికి మనశ్శాంతి కలిగించు. 


విశేషం: ఈ పద్యరచనలో సౌకుమార్యగుణం అక్షరరమ్యంగా సందర్భోచితంగా ప్రసాదగుణరంజకంగా పోషించబడింది.(సంపా.) 
వ. అనిన ధర్మరాజునకు భీష్మం డి ట్లనియె. 36 
తాత్సర్యం: అనగా భీష్ముడు ధర్మరాజుతో ఈవిధంగా అన్నాడు. 


క. నీ యజ్ఞమునకు విఘ్నము । సేయంగ నోపుదురె యొరులు? జితదైత్యుండు నా 
రాయణు(డు యజ్ఞపురుషు6 డ । జేయ పరాక్రముండు దీని€ జేకొని కావన్‌. 37 


ప్రతిపదార్థం: బితదైత్యుండు= జయించబడిన రాక్షసులు కలవాడు - అంటే రాక్షసులను జయించినవాడు; యజ్ఞ, 
పురుషుండు= శ్రీమహావిష్ణువు; నారాయణుండు= శ్రీకృష్ణుడు; అజేయ, పరాక్రముండు= జయించసాధ్యంగాని పరాక్రమం 
కలవాడు; దీనిన్‌= ఈ యజ్ఞాన్ని; చేకొని= తనదిగా చేసుకొని; కావన్‌ - రక్షించగా; ఒరులు= ఇతరులు, నీయజ్ఞమునకున్‌; 
విఘ్నము= చెరుపు; చేయంగన్‌= చేయటానికి; ఓపుదురె= చేతనైనవా ళృవుతారా? 


తాత్పర్యం: రాక్షసులను జయించినవాడు, జయించ సాధ్యంకాని పరాక్రమం కలవాడు, శ్రీమహావిష్టు స్వరూపుడు 
అయిన శ్రీకృష్ణుడు- ఈ రాజసూయాన్ని చేపట్టి రక్షిస్తుండగా, ఇతరులు నీ యజ్ఞానికి చెరుపు చెయ్యగలరా? 


సీ. “చైద్యునకై పూని సన్నద్దులై యున్న। యీ రాజు లిందటు నీక్షణంబ 
హరి యల్గి చూచుడు నంతకక్షయమున । కరిగెడు వార; ఘఫోరాహవమున 
దమఘోషనందనుదర్పంబు నిప్పుడ । యడం౮గెడు; గడుంబెక్కులయ్యు. గుక్క 
లిభకుంభదళనమహిష్టనిష్ణురనఖ ।; ముఖు(డగు హరిమీ(ద మొటి(గి యేమి 


ఆ. సేయనోపుq గృష్టు సింహపరాక్రము । నెబు(గకున్నవారె యెల్లవారు? 
ననిన భీష్ముపలుకు లవి కర్ణశూలంబు | లయిన జేదినాథు( డాగ్రహించి. 38 


ప్రతిపదార్థం: చైద్యునకై= చేదిదేశానికి రాజైన శిశుపాలునికై; పూని= పూనుకొని; సన్నద్దులై= యుద్దానికి సిద్దమైనవాళ్ళయి; 
ఉన్న; ఈ, రాజులు; ఇందబున్‌; ఈ క్షణంబు+అ; హరి= శ్రీకృష్ణుడు; అలిగి= కోపించి; చూచుడున్‌= చూస్తే; 
అంతకక్షయమునకున్‌= యమధర్మరాజుయొక్క ఇంటికి; అరిగెడు, వారు+అ= వెళ్ళేటటువంటివారే-అంటే మరణించేవారే; 
దమఘోషనందను, దర్పంబు= దమఘోషునియొక్క కుమారుడైన శిశుపాలుని పొగరు; ఘోర+ఆహవమునన్‌= భయంకరమైన 
యుద్దంలో; ఇప్పుడు+అ= ఇప్పటికిప్పుడే; అడలౌడున్‌= అణగిపోతుంది; కడున్‌= మిక్కిలి; పెక్కులు+అయ్యున్‌= ఎక్కువసంఖ్యలో 
ఉన్నప్పటికిని; కుక్కలు; ఇభ, కుంభ, దళన, మహిష్ట నిష్టుర, నఖ, ముఖుండు+అగు= ఏనుగు కుంభస్థలాన్ని చీల్చటంలో 
మహాకరఠినాలైన గోళ్ళ చివరలు కలవాడయిన; హరిమీదన్‌= సింహంమీద; మొటిగి= అరిచి; ఏమి చేయన్‌+ఓపున్‌= ఏమిచేయగలవు; 
సింహపరా(క్రమున్‌ - సింహంవంటి పరాక్రమం కలవాణ్ణి; కృష్ణున్‌= శ్రీకృష్ణుణ్లి; ఎల్లవారున్‌= అందరును; ఎజు(గకన్‌, ఉన్న, 
వారె= తెలియకున్నారా - అంటే శ్రీకృష్ణునియొక్క పరా(క్రమంగురించి తెలియని వాళ్ళావరు?; అనిన; భీష్ముపలుకులు= 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీషమ్మునియొక్కమాటలు; అవి; కర్ణశూలంబులు= చెవులకు బల్సెములవంటివి; కాగా; (అంటే వినటానికి మిక్కిలి 
బాధాకరాలైనవికాగా); చేదినాథుండు= చేదిదేశానికి రాజైన శిశుపాలుడు; ఆ(గహించి= కోపం పొంది. 


తాత్పర్యం: “శ్రీకృష్ణుడు కోపగించుకొని చూస్తే చాలు, శిశుపాలునికై యుద్దం చెయ్యటానికి సిద్దంగా ఉండే ఈ 
రాజులంతా ఒక్క క్షణంలో యమలోకానికి వెళ్ళుతారు. భీకరపోరాటంలో శిశుపాలునిపొగరు ఇప్పటికిప్పుడే 
అణగిపోతుంది. కుక్కలు మిక్కిలి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, ఏనుగు కుంభస్థలాన్ని చీల్చగల మహాకరఠినాలైన గోళ్ళ 
చివరలు గల సింహంమీద మొరిగి ఏంచేస్తాయి? సింహంవంటి మహాపరా[క్రమశాలి అయిన శ్రీకృష్ణుని సంగతి 
తెలియనివా ళ్ళెవరు? అని పలికిన భీష్మునిమాటలు శిశుపాలునికి కోపాన్ని కలిగించాయి. 


విశేషం: అలం: నిదర్శన, పరికరం, శత్రుపక్షరాజుల అల్పత్వం, శ్రీకృష్ణుని ఆధిక్యం, పద్యంలోని అర్జాలంకారంచేతనే కాక, 
అక్షరయోజన చేతగూడ సువ్యక్తమవుతున్నది. 'కడు-పెక్కులు-అయ్యు-కుక్కలు' అనే అలతి అలతి పదాలకూడిక, వాటిలో 
ఒక్క మహాప్రాణాక్షరంకూడ లేని స్థితి. 'ఇభకుంభ దళన మహిష్ట్ర నిష్ణుర నఖ ముఖుండు' అనే సుదీర్భ సమాసం, అందలి 
ఓష్ట్య మూర్చన్య కంఠ్యమహాప్రాణాక్షరాలైన భకార, షకార, ఠకార, ఖకారాల పునరుక్తి-ఇరుపక్షాల శక్తులందుండే వ్యత్యాసాన్ని 
చక్కగా ధ్వనింపచేస్తున్నాయి. కాగా, సింహం, శ్రీమహావిష్ణువు అనే రెండర్జాలు ఉండే హరి” శబ్దప్రయోగంకూడ పద్యాని కొక 
ప్రత్యేకశోభను పొదుగుతున్నది. ఇభకుంభదళన మహిష్ట నిష్ట్ణుర నఖముఖుడైన హరి అనటంతోనే - ఆనాడు మదించి హరిని 
దూషించిన హిరణ్యకశ్యపు వక్షస్థలాన్ని, తన మహిష్ట్ర నిష్టుర నఖముఖాలచే చీల్చి, రుధిరపానంచేసే రౌద్రరసోద్విగ్న 
భీకరనృసింహమూర్తి భావుకుడైన పాఠకుని మనోనయనానికి పొడగట్టుతున్నాడు. 


శిశుపాలుడు భీష్ముని. దూలనాడుట (సం. 2-38-1) 


ఉ. 'ఇమ్ముదివెట్టి వీని. బరమేశ్వరుగా( గొనియాదె; ధర్మత 
త్త్వమ్ములు పాండవేయులును దానునుగాని యెజుంగరట్టె; సా 
మమ్మున నెల్లవారి నవమాన్యుల. జేసి నమాన్యుండంచు రూ 
క్షమ్మున భీష్ముం జూచి బలగర్వితు. డి ట్లని పల్కె నల్మతోన్‌. 39 


ప్రతిపదార్థం: ఈ+ముదివెట్టి= ఈ ముసలి వెజ్టివాండు-భీష్ముడు; వీనిన్‌= ఈ కృష్ణుణ్ణి; పరమ+-ఈశ్చరున్‌, కాన్‌= భగవంతునిగా; 
కొనియాడెన్‌= పొగిడాడు; ధర్మతత్త్యమ్ములు= ధర్మంయొక్క పరమార్థాలు; పాండవేయులును= పాండవులు; తానును; కాని; 
ఎణుంగరు+అట్టై= ఎరుగరట! - అంటే పాండవులు, తాను మాత్రమే తెలుసుకుంటారట!; అమాన్యుండు= గౌరవించతగినవాడు 
- ఈ భీష్ముడు; సామమ్మునన్‌= మంచిగా మెత్తగా మాట్లాడుతూనే; ఎల్లవారిన్‌= అందరిని; అవమాన్యులన్‌+చేసెన్‌= 
అవమానించబడినవాళ్ళను చేశాడు - అంటే అవమానించాడు, అంచున్‌= అంటూ; రూక్షమ్మునన్‌= కఖుకుగా, - చురచుర; 
భీష్మున్‌; చూచి; బలగర్వితుండు= బలంచేత పొగరెక్కినవాడు; అల్కతోన్‌= కోపంతో; ఇట్టు+అని, పల్కెన్‌= పలికాడు. 


తాత్పర్యం: “ఈ ముసలి వెర్రి భీష్ముడు, ఈ గుణహీనుడైన శ్రీకృష్ణుణ్మి పరమేశ్వరు డని పొగిడాడు. ధర్మతత్తాలు 
ఈ పాండవులకు, తనకే తెలుసు నట! గౌరవార్హుడుగాని ఈ భీష్ముడు మెత్తగా మాట్లాడుతూనే అందరినీ 
అవమానించాడు!” అని ఆ కురుపితామహుణ్ణి చురచుర చూచి, బలగర్వితుడైన శిశుపాలుడు కోపంతో ఇంకా ఇలా 


అన్నాడు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 157 


విశేషం: నన్నయగారు రూపొందించిన “ఇమ్ముదివెట్టి' పదంలో శిశుపాలుని ఈసడింపు లెస్సగా వ్యక్తమైంది. (ఏనిన్‌ అని 
శ్రీకృష్ణుణ్ణి నిర్దేశించటంలో అతనిపట్ట శిశుపాలునికి గల (క్రోధాసహ్యభావం కూడ ధ్వనిస్తూఉంది. దానికి పోషకంగా రచనలో 
అర్థవ్యక్తిగుణం అమరింది. - సంపా) 
ఉ. నెట్టన ధర్మనందను(డు ని న్నవలంబము సేసి యోడతోం 

గట్టినయోడవోలె గతగౌరవు(డై కడుందూలె. గృష్టుం జే 

పట్టి బిభీషికల్‌ ధరణిపాలుర కిప్పుడు సూపి; తెందు నీ 

యట్టి దురాత్ములుం గలరె; యంత యధీరులె ధారుణీపతుల్‌? 40 


ప్రతిపదార్థం: నెట్టన= తప్పనిసరై; ధర్మనందనుండు= ధర్మరాజు; నిన్నున్‌+ఆవలంబము, చేసి= నిన్ను ఆధారంగా చేసుకొని; 
కృష్ణున్‌+చేపట్టి= అర్హ్యమివ్వటానికి శ్రీకృష్ణుణ్ణి చేకొని; ఓడతోన్‌+కట్టిన, ఓడ, పోలెన్‌= ఒక ఓడతో కట్టిన మరొక ఓడవలె; 
గతగౌరవుండు+ఐ= కోల్పోయిన గౌరవం కలవాడై; కడున్‌= మిక్కిలి; తూలెన్‌= చలించాడు; ధరణి, పాలురకున్‌= భూపతులకు; 
- రాజులకు; ఇప్పుడు, బిభీషికల్‌= పెద్ద బెదిరింపులు; చూపితివి; ఎందున్‌= ఎక్కడైనా; నీ, అట్టి= నీవంటి; దురాత్ములున్‌= 
దుర్మార్గులు; కలరె; ధారుణీపతుల్‌= ఈ రాజులందరు; అంత, అధీరులె= అంత ధైర్యంలేనివాళ్ళా? 


తాత్సర్యం: తప్పనిసరై ధర్మనందనుడు నిన్ను ఆధారంచేసుకొని అర్హ్యమివ్వటానికి శ్రీకృష్ణుణ్ణి స్వీకరించాడు. ఓడతో 
కట్టిన ఓడలా గౌరవాన్ని కోల్పోయి తూలాడు. ఈ సభలోఉన్న రాజులందరిని నీ విప్పుడు బెదిరించావు. ఎక్కడైనా 
నీవంటి దుర్మార్గులున్నారా? ఈ రాజులంతా అంత ధైర్యం లేనివాళ్ళా? 


నిశేషం: అలం: ఉపమ. భీష్ముణ్ణి ఆధారంచేసుకోవటం ధర్మరాజుకు తప్పనిసరి అవటానికి కారణం - ఆయన తాత అవటం, 
కృతాకృత పరిజ్ఞానంలో ధర్మజుడే ఆయనను నియమించటం. కాగా భీష్ముడు కావించిన శ్రీకృష్ణుని బలపరాక్రమ మాహాత్య 
ప్రశంసలన్నీ పరోక్షంగా (ప్రతిపక్షులకు బెదిరింపులే. (పద్యరచనలో అర్థవ్యక్తి పౌరుషోక్తులతోకూడిన ప్రసాదానికి పోషకంగా 
నిలిచింది. సంపా.) 
సీ, పూతనాఘాతంబు(, జేతనేతరమైన | శకటంబు త్రోపును జరణనిహతి, 

వీళతోం గడుబూచుమ్రూకుల విటుపును, । వల్మీకమాత్రపర్వతము నెత్తి 

కొని, లావుగలండు వీ డన నేండు దివసంబు । లునికియు, వృషవధయును ననంగం 

బమ్మిన కృష్ణుబీరమ్ములు వొగడుచు । నున్న నీ నాలుక యొక్కండయ్యు 


ఆ. వ్రయ్యవలయు నూటు వ్రయ్యలుగాంగ; న । ట్లయిన( గాని చాల వతని( బొగడ; 
నెల్లదాని నేన యెటు(గుదు; నెందు వాం । డర్హ్యదానయోగ్యు( డయ్యెం జెపుమ. 41 


ప్రతిపదార్థం: పూతనా, ఘాతంబు= పూతన అనే రాక్షసిని చంపటం; చరణనిహతిన్‌= కాలిదెబ్బచేత; చేతన+ఇతరము+ఐన= 
ప్రాణంకలది కానిదైన; శకటంబు, (త్రోపును= బండిని పడగొట్టటం; వీంకతోన్‌= గర్వంతో; కడున్‌= మిక్కిలి - అంటే 
ఏమాత్రంకూడ; పూచుమాకులన్‌= చేవలేని చెట్లను; విఖుపును= విరగదీయటాన్ని; వల్మీకమాత్ర, పర్వతమును= పుట్టఅంతటి 
చిన్నకొండను; ఎత్తికొని= సైకెత్తుకొని; లావు గలడు, వీ(డు+అనన్‌= బలంకలవా డితడు అనేటట్టు; ఏడు, దివసంబులు= 
ఏడురోజులు; ఉనికియున్‌= ఉండటమును; వృషవధయునున్‌= ఎద్దును చంపటమును; అనంగన్‌= అనేటటువంటి; పమ్మిన= 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతిశయించిన, కృష్ణుబీరమ్ములు= శ్రీకృష్ణుని పరాక్రమాలు; పొగడుచున్‌+ఉన్న; నీ, నాలుక; ఒక్కడు+అయ్యున్‌= ఒక్కటే 
అయినా; నూణు (వ్రయ్యలు, కా(గన్‌= వందముక్కలయ్యేటట్టుగా, వ్రయ్యవలయున్‌= చీలిపోవాలి; అట్టు; అయినన్‌; కాని; 
అతనిన్‌= ఆ శ్రీకృష్ణుణి; పొగడన్‌= పొగడటానికి; చాలవు= సరిపోవు; ఎల్లదానిన్‌= (ప్రతివిషయాన్ని, - ఆ కృష్ణునికి సంబంధించిన 
అన్ని విషయాలను; నేను+అ= నేనే; ఎబుగుదున్‌; ఎందున్‌= ఏవిషయంలో; వాండు= ఆ కృష్ణుడు; అర్హ్య, దాన, 
యోగ్యు(డు+అయ్యెన్‌= అర్థాన్ని ఇవ్వటానికి తగినవాడయ్యాడో; చెపుమ= చెప్పుమా! 


తాత్సర్యం: పూతన అనే ఆడుదాన్ని చంపటం, కాలిదెబ్బతో ప్రాణంలేని బండిని పడద్రోయటం, ఏమాత్రం 
సారంలేని చెట్లను గర్వంతో విరవటం, పుట్టఅంత చిన్నకొండను ఎత్తుకొని వీడు బలవంతు డనిపించేటట్లు 
ఏడురోజు లుండటం, ఎద్దును చంపటం- అనే శ్రీకృష్ణుని పరాక్రమాలు పొగడుతున్న నీ నాలుక ఒక్కటే అయినా, 
అది నూరు చీలికలుగా చీలాలి. అట్లయితేగాని అతణ్ణి బాగా పొగడటానికి సరిపోవు. ఆ కృష్ణుని విషయాలన్నీ నాకు 
తెలుసు. ఏ విషయంలో వాడు అర్హ్యమివ్వటానికి తగినవా డయ్యాడో తెలుపు. 


విశేషం: అంతటి మాయాపూతనా జీవితాపహరణాన్ని ఒక ఆడుదాన్ని చంపటంగాను, శకటాసురుడంతటివాణ్ణి భంజించటాన్ని 
ప్రాణంలేని బండిని పడద్రోయటంగాను, మహావృక్షరూపులైన మాయావులు యమళార్డునుల్ని పడవేయటం చేవలేనిచెట్లను 
విరవటంగాను, గోవర్హనగిరిని ఎత్తి ఏడునాళ్ళు గొడుగుగా పట్టుకొనటాన్ని పుట్ట అంతటి చిన్నకొండను ఎత్తి బలవంతు డని 
విర్రవీగటంగాను, ధేనుకాసురుబ్లీ తుదముట్టించటాన్ని ఎద్దు నొకదానిని చంపటంగాను- తక్కువచేసి మాట్లాడే శిశుపాలుని 
తక్కువదనాన్ని, శ్రీకృష్ణద్వేషాన్ని ఈ పద్యం చక్కగా సూచిస్తున్నది. ఎల్లదాని నేన యెజుంగుదు నెందు వాం డర్భ్యదానయోగ్యు 
డయ్యెం జెపుమ”- అనే దానికున్న, 'ఎల్లదాని నేన యెణుగుదు నందు వీ. డర్భ్య దానయోగ్యు. డగునె చెపుము- అనే 
పాఠాంతరం కూడ స్వీకరించదగిందే. 'పూచు [మాకులికు మూలంలో భండార్కర్‌ ప్రతిలో 'అర్కప్రమాణా తౌ వృక్షా- 
(జిల్లేడుచెట్ట ప్రమాణం గలరెండుచెట్టు అని ఉంది. (2-38-367). 


వ. స్త్రీలను గోబ్రాహ్మణులం గూడువెట్టువారిని విశ్వసించినవారిని వధియించుట మహాపాతకం బని పెద్దలు 
సెప్పుదు; రట్టివానియందు గోవిందుండు స్త్రీవధయును గోవధయునుం జేసి; నీవునుం గడు ధర్మువెలింగినవా(డ 
వయి వీని కర్ష్యం బిప్పించి; తదియునుంగాక యన్యకామ యయిన యంబ యను కన్యక నపహరించి 
నీవు దెచ్చిన నెటింగి నీ తమ్ముండు విచిత్రవీర్యుండు ధర్ము వెటింగినవాండై దాని విడిచి పుచ్చె. 42 


ప్రతిపదార్థం: (స్త్రీలను; గో బ్రాహ్మణులన్‌; కూడు; పెట్టువారిని; విశ్వసించినవారిని= నమ్మినవారిని; వధియించుట= చంపటం; 
మహా, పాతకంబు+అని= మిక్కిలి పాప మని; పెద్దలు; చెప్పుదురు; అట్టి, వాని, అందున్‌= ఆ విధా లైన మహాపాపాల్టో; 
గోవిందుడు; స్రీవధయును; గోవధయునున్‌; చేసె; నీవునున్‌= నీవుకూడ; కడున్‌= గొప్పగా; ధర్మువు+ఎజింగినవాండవు+అయి= 
ధర్మం తెలిసినవాడవయి; వీనికిన్‌= ఇటువంటి పాపాలు చేసిన ఈ కృష్ణునికి; అర్థ్యంబు+ఇప్పించితి; అదియునుంగాక; అన్య, 
కామ, అయిన= ఇతరుణ్ణి వరించినదైన; అంబ; అను; కన్యకన్‌; అపహరించి= దొంగిలించి; నీవు; తెచ్చినన్‌; ఎజింగి= 
తెలుసుకొని; నీ, తమ్ముండు; విచిత్రవీర్యుండు; ధర్మువు+ఎజిగినవాండు+ఐ= ధర్మాన్ని తెలిసికొన్నవాడై; దానిన్‌= ఆ కన్యకను; 
విడిచి; పుచ్చెన్‌= వదలివేశాడు. 


తాత్సర్యం: స్త్రీలను, గోవులను, (బ్రాహ్మణులను, అన్నంపెట్టినవారిని, నమ్మినవాళ్ళను చంపటం మహాపాప మని 
పెద్దలు చెప్పుతారు. అటువంటి పాపాల్లో గోవిందుడు (స్తీవధను, గోవధను చేశాడు. నీకేదో గొప్పగా ధర్మం 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 159 


తెలిసినట్టు అలాంటి పాపాలు చేసిన కృష్ణునికి అర్హ్యం ఇప్పించావు. అంతే కాదు, మరొకరిని (ప్రేమించిన అంబ 
అనే కన్యకను నీవు అపహరించి తెచ్చావు. ఆ సంగతి తెలిసి, ధర్మం తెలిసిన నీ తమ్ముడు విచిత్రవీర్యుడు, ఆమెను 
విడిచిపెట్టాడు. 


విశేషం: అంబ కాశీరాజు పెద్దకూతురు. ఆమె సాళ్వుణ్ణి డ్రైమించింది. స్వయంవర సమయంలో భీష్ముడు-తక్కిన రాజుల్ని 
జయించి తమ్ముడు విచిత్రవీర్యునికొరకు ఆమెను, ఆమె చెల్లెళ్లు - అందబికను, అంబాలికను బలవంతంగా తెచ్చాడు. 


క. జననిందిత మయి నీయం । దనపత్యత యను నధర్మ మది యుండంగ ధ 
ర్మనివృత్తచరిత్రక! నీ । యనుశాసన మెట్లు నమ్మ నగు జనములకున్‌? 43 


ప్రతిపదార్థం: జననిందితము+అయి= జనులచేత నిందించబడిందై; నీయందున్‌; అనపత్యత= సంతానం లేకుండటం; 
అను; అధర్మము; అది; ఉండ(గన్‌; ధర్మ; నివృత్త, చరిత్రక!= ధర్మంనుండి మరల్చబడిన చరిత్ర కలవాడా-అంటే ధర్మాన్ని 
వదలిన చరిత్ర కలవాడా!; నీ, అనుశాసనము= నీ ఆనతి; జనములకున్‌; ఎట్టు, నమ్మన్‌, అగున్‌= ఏవిధంగా సమ్మతమవుతుంది? 


తాత్సర్యం: ధర్మానికి దూరమైనచరిత్రకలవాడా! సంతానం లేకపోవటం అనే అధర్మం - అందరిచేత నిందింపబడుతూ 
నీలో ఉంది కదా! అలాంటప్పుడు నీ ఆజ్ఞను జను లెట్టా శిరసావహిస్తారు? 


వ. తొల్లి సముద్రతీరంబున నుండి యొక్క వృద్ధహంస ధర్మాధర్మంబులు సెప్పుచు ధర్మమార్గంబున వర్తిల్లుచుండు( 
డని పక్షుల నెల్ల శిక్షించుచు. బ్రాణిహింస సేయక తపోవృత్తి నున్న దానికి సముద్రజలచరంబు లయిన 
పక్షులు రుచ్యంబు లగు భక్ష్యంబులు దెచ్చి పెట్టుచుం దత్సమీపంబునం దమ తమ యండంబుల నెల్ల 
నిక్షేపించి భక్షణార్థం బొక్కనాం డతిదూరం బరిగిన, నిట యాహంసయు నయ్యండంబుల భక్షించిన దాని 
నొక్కపక్షి గని యా పక్షులకెల్లం జెప్పిన, నవి దద్దయు దుఃఖించి యా యంచను వధియించెం గావున నట్ల 
నీవు నధర్మప్రవృత్తుండవై ధర్మశిక్ష సేయుచు గౌరవుల కాపద యాపాదించుచున్నవాండవు. 44 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; సము(ద్రతీరంబునన్‌; ఉండి; ఒక్క; వృద్ద, హంస= ముసలిహంస; ధర్మ+అధర్మంబులు= ఇది 
ధర్మం. ఇది అధర్మం అని; చెప్పుచున్‌; ధర్మమార్గంబునన్‌; వర్తిల్లుచున్‌+ఉండు(డు= ప్రవర్తిస్తూ ఉండండి; అని; పక్షులన్‌+ఎల్లన్‌= 
nM ౨౧ అం ౨ a ళం 
అన్ని పక్షులను; శిక్షించుచున్‌= బోధిస్తూ; ప్రాణి, హింస, చేయక= (ప్రాణులను చంపక; తపో, వృత్తిన్‌= తపస్సు చేసుకొంటూ; 
ఉన్నన్‌; దానికిన్‌= ఆ ముసలిహంసకు; సముద్ర, జల, చరంబులు= సముద్రపునీట తిరుగుతున్న; పక్షులు; రుచ్యంబులు+అగు= 
మంచి రుచికలిగినటువంటి; భక్ష్యంబులు= ఆహారపదార్ధాలు; తెచ్చి; పెట్టుచున్‌; తత్‌, సమీపంబునన్‌= ఆ ముసలిహంస దగ్గర; 
తమ; తమ; అండంబులన్‌+ఎల్లన్‌= గ్రుడ్లనన్నింటిని; నిక్షేపించి= దాచిఉంచి; భక్షణ+అర్హంబు= ఆహారంకోసం; ఒక్కనాండు; 
౧ ౧ యె ద థి 
అతి, దూరంబు; అరిగినన్‌; ఆ, ముసలి, హంస; ఆ+అండంబులన్‌= ఆ (గ్రుడ్లను; భక్షించినన్‌= తినగా; దానిన్‌= ఆ తినటాన్ని; 
ఒక్క; పక్షి; కని= చూచి; ఆ, పక్షులకున్‌+ఎల్లన్‌= ఆ పక్షుల కన్నింటికి; చెప్పినన్‌; అవి; తద్దయున్‌= మిక్కిలి; దుఃఖించి; ఆ, 
అంచను= ఆ ముసలిహంసను; వధియించెన్‌= చంపాయి; కావునన్‌; అట్టు= ఆ విధంగా; నీవును; అధర్మ, ప్రవృత్తుండవు+ఐ= 
అధర్మంలో నడుస్తున్నవాడివై; ధర్మశిక్ష, చేయుచున్‌= ధర్మబోధచేస్తూ; కౌరవులకున్‌; ఆపద= కీడు; ఆపాదించుచున్‌+ 
ఉన్నవాండవు= కలిగిస్తున్నావు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పూర్వం ఒక ముసలిహంస సముద్రతీరంలో నివసిస్తూ, ధర్మాధర్మాల్ని గూర్చి చెప్తూ, ధర్మమార్గంలో 
నడచుకొండని పక్షులన్నింటికి ఉపదేశిస్తూ, జీవహింస మాని తపస్సు చేసుకొంటూ ఉండింది. సముద్రపునీట 
తిరుగాడే పక్షులన్నీ ఆ ముసలిహంసకు రుచికరా లైన ఆహారపదార్థాలు తెచ్చిపెడుతూ, తమ గ్రుడ్లను దానిదగ్గర 
దాచిపెట్టి, ఒకరోజు దూరప్రాంతానికి ఆహారానికై వెళ్ళాయి. ముసలిహంస ఆ (గ్రుడ్లను తినటం ఒకపక్షి చూచి 
తక్కినవాటికి చెప్పింది. ఆ పక్షులన్నీ మిక్కిలి దుఃఖించి ఆ ముసలిహంసను చంపివేశాయి. అలాగే నీవుకూడ 
అధర్మమార్గాన నడుస్తూ, ధర్మబోధ చేసి కౌరవులకు కీడు కలిగిస్తున్నావు. 


కు విదితముగ నధికబలసం । పద నోర్డె నుపేంద్రు( డవనిపాలుర నంచున్‌ 

మదిం బొగడితి; నా యెజుంగని | యదియె జనార్దనుబలంబు నత్యున్నతియున్‌? 45 
ప్రతిపదార్థం: ఉపేంద్రుండు= కృష్ణుడు; విదితముగన్‌= లోకప్రసిద్దంగా; అధికబలసంపదన్‌= మిక్కుట మైన బలసమృద్ధితో; 
అవనిపాలురను= రాజులను; ఓర్చెన్‌= ఓడించాడు; అంచున్‌= అంటూ; మదిన్‌= మనసార; పొగడితి= కొనియాడావు; 


జనార్హను, బలంబున్‌= శ్రీకృష్ణునియొక్క బలం; అతి+ఉన్నతియున్‌= అధికమైన గొప్పతనము; నా, ఎణు(గని, అదియె= 
నాకు తెలియనిదా? 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు లోకప్రసిద్దంగా అత్యధిక బలసంపదతో రాజులందరిని ఓడించా డని మనసార పొగిడావు. 
ఆ శ్రీకృష్ణుని బలం, గొప్పతనం నాకు తెలియనివా? 


క. సకలక్షత్రభయంకరు । నకు బార్దద్రథికి ననిమొనన్‌ మార్కొన నో 
పక వలియం బాటి(డె యీ | ముకుందుండు భయాతిరేకమున. బదిమాటుల్‌. 46 


ప్రతిపదార్థం: ఈ ముకుందుండు= ఈ శ్రీకృష్ణుడు; సకల, క్షత్ర, భయంకరునకున్‌= అందరు క్షత్రియులకు భయాన్ని 
కలిగించేవాడికి; బార్హ్మద్రథికిన్‌= బృహ।ద్రథుని కుమారుడైన జరాసంధుడికి; అనిమొనన్‌= యుద్దంలో ఎట్టయెదుట; మార్కొనన్‌+ 
ఓపక= ఎదుర్కొనలేక; భయ+అతిరేకమునన్‌= విపరీతమైన భయంతో; పదిమాణుల్‌; వలియన్‌= బలహీనతను పొంది; 
పాజడె= పరుగెత్తిపోలేదా? 


తాత్పర్యం: అందరు రాజులకు భయాన్ని కలిగించేవాడు, బృహద్రథుని పుత్రుడు అయిన జరాసంధుబ్లి యుద్దంలో 
ఎదుర్కోలేక, విపరీత భయంతో ఈ శ్రీకృష్ణుడు బ్రతుకుజీవుడా అని పదిమార్లు పరుగెత్తిపోలేదా? 


వ. అమ్మహాసత్తుు జరాసంధుం బరమబ్రహ్మృణ్యు బ్రాహ్మణవేషంబున భీమార్జునులం దోడుసేసికొని వధియించె; 
నవి యెల్లం ద్రివిక్రము పరాక్రమంబులుగా నశ్రాంతవచనుండ వయి. 47 


ప్రతిపదార్థం: ఆ+మహాసత్తున్‌, జరాసంధున్‌= మహాబలసంపన్ను డైన ఆ జరాసంధుణ్ణి; పరమబ్రహ్మణ్యున్‌= మిక్కిలిగా 
బ్రాహ్మణుల హితం కోరేవాణ్ణి; (బ్రాహ్మణవేషంబునన్‌; భీమ+అర్జునులన్‌; తోడు, చేసికొని= వెంటబెట్టుకొని; వధియించెన్‌= 
చంపాడు; అవి; ఎల్లన్‌; (త్రివిక్రము= శ్రీకృష్ణునియొక్క; పరా(క్రమంబులుగాన్‌; అ(శ్రాంతవచనుండవు+అయి= అలసటలేని 
మాటలు కలవాడివై. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తాత్సర్యం: మహాబలసంపన్నుడు, ఎంతగానో (బ్రాహ్మణుల మేలు కోరేవాడు అయిన ఆ జరాసంధుణ్ణి 
బ్రాహ్మణవేషంలో భీమార్జునుల్ని సహాయులుగా చేసుకొని చంపాడు. వీటి నన్నింటిని శ్రీకృష్ణుని వీరకృత్యాలుగా 
అలసటలేని మాటలు కలవాడివై. 


ఆ. బూతు వొగడినట్లు వొగడెదు; పొగడంగ | వలయునేని సుగుణవంతు లయిన 
కర్ణ శల్యు లాదిగా6 గల వీరులం । బొగడుచుండరాదె ప్రొద్దువోక. 48 


ప్రతిపదార్థం: బూతు= బట్టువాడు(వంది); పొగడినట్టు; పొగడెదు= పొగడుతున్నావు; పొగడంగన్‌, వలయున్‌+ఏనిన్‌= 
పొగడదలచుకొంటే; సుగుణవంతులు+అయిన= మంచిగుణాలు కలవాళ్ళయిన; కర్ణ శల్యులు+ఆదిగాన్‌= కర్ణుడు, శల్యుడు 
మొదలుగా గల; వీరులన్‌; (ప్రొద్దు, పోక= కాలం గడపటానికి; పొగడుచున్‌+ఉండరాదె= పొగడుతూ ఉండకూడదా? 


తాత్సర్యం: బట్టువానివలె పొగడుతున్నావు. పొగడదలచుకుంటే మంచిగుణాలు కల కర్ల శల్యుల వంటి వీరు 
లున్నారు. (ప్రొద్దుపోవటానికి వాళ్ళను పొగడుతూ ఉండరాదా? 


విశేషం: 'ప్రొద్దుపోక'కు 'ప్రొద్దువోవ' అనే పాఠాంతరం ఉన్నది. (రౌద్రానుప్రాణితంగా శిశుపాలుడి వాక్యాలలో వికటత్వం 
లాస్యంచేస్తూ అ(గ్రామ్యత్వంవలన ఉదారత అనే గుణం రాణిస్తున్నది. -సంపా.) 


ఆ. అన్యకీర్తనంబు నన్యనిందయు( దన్ను! । బరంగం బొగడికోలుం బ్రబ్దికోలు 

నాపగాతనూజ! యార్యవృత్తములు గా । వనిరి వీని నాద్యులయిన మునులు. 49 
ప్రతిపదార్థం: ఆపగా, తనూజ= నదీతనయా! గాంగేయా!; ఆద్యులు+అయిన, మునులు= (ప్రాచీను లైన మహర్షులు; 
అన్యకీర్త్షనంబున్‌= ఇతరులను పొగడటం; అన్య, నిందయున్‌= ఇతరులను దూషించటం; తన్నున్‌= తనను; పరంగన్‌= 


ఒప్పుగా; పొగడికోలున్‌= పొగడుకొనటం; (ప్రబ్బికోలున్‌= నిందించుకోవటం; వీనిన్‌= ఈ నాల్గింటిని; ఆర్య, వృత్తములు= 
పెద్దలు చేయదగిన పనులు; కావు+అనిరి. 


తాత్సర్యం: గాంగేయా! ఇతరులను పొగడటం, నిందించటం, తనను తాను పొగడుకోవటం, నిందించుకోవటం 
పెద్దలు చెయ్యదగిన పనులు కా వని ప్రాచీను లైన మహర్షులు చెప్పారు కదా! 


వ. అని రూక్షాక్షరవచనంబుల నాక్షేపించుచున్న శిశుపాలుం జూచి సపొంపనోవక భీమసేనుం 
డతిరౌద్రాకారంబున నలిగిన. 50 


ప్రతిపదార్థం: అని; రూక్ష+అక్షర, వచనంబులన్‌= కరఠినాలైన అక్షరాలతో కూడుకొన్న మాటలతో; ఆక్షేపించుచున్‌+ఉన్న= 
దూషిస్తున్న; శిశుపాలున్‌; చూచి; సహింపన్‌+ఓపక= ఓర్చుకొనలేక; భీమసేనుండు; అతి, రౌద్ర+ఆకారంబునన్‌= మిక్కిలి 
భయంకరమైన రూపాన; అలిగినన్‌= కోపించగా. 


తాత్సర్యం: అని కఠినాక్షరాలతో కూడుకొన్న మాటలతో దూషిస్తున్న ఆ శిశుపాలుణ్లి చూచి ఓర్చుకోలేక భీముడు 
మిక్కిలి భయంకరమైన రూపంతో కోపించగా. 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: “రూక్షాక్షరవచనంబుల'” అనేదానికి 'రూక్షేక్షణవచనంబులి అనే పాఠాంతరం అనేక ప్రతుల్లోఉంది. అర్జాన్నిబట్టి 
శిశుపాలుని మాటలు కఠినాలే గాని, అందలి అక్షరాల్లో కాఠిన్యమేముంది? కాగా సందర్భాన్నిబట్టి శిశుపాలుడు మాట్టాడిన 
మాటల్లోనే కాక అతడు కురుపితామహుణ్ణి చూచిన చూపుల్లోకూడ ఎంతో కణుకుదనం ఉండే అవకాశంఉంది. అందువల్ల 
కఖుకుచూపులు, మాటలు - అనే అర్థాన్నిచ్చే 'రూక్షేక్షణవచనంబుల' అనే పాఠాంతరమే మేల్తర మనిపిస్తున్నది. అంతమందిలో, 
అంతటి కురుపితామహుళణ్ణి నోటికి వచ్చినట్లు మాట్లాడే శిశుపాలుడి మాటల్లోని కణకుదనాన్నే గాక, చూపుల్లోని కణికుదనాన్నికూడ 
చూడబట్టే భీముడు అంత ఆగ్రహోద([గ్రమూర్తి అయ్యా డనిపిస్తుంది. 


చ.  ప్రకటితకోపవేగమున. బద్మదళాయతనేత్రముల్‌ భయా 
నకతర లీల. దాల్పె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖ మై 
భ్రుకుటి లలాటదేశమున. బొల్టె. ద్రికూటతటిత్రిమార్గగా 
నుకృతి. బ్రభంజనప్రియతనూజున కంతకమూర్తి కచ్చటన్‌. 51 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ సభలో; అంతకమూర్తికిన్‌= అందరిప్రాణాలను అంతమొందించేవాడైన యమధర్మరాజువంటి 
ఆకారాన్ని తాల్ఫినవానికి; ప్రభంజన, (ప్రియ, తనూజునకున్‌= వృక్షాలు మొదలైనవాటిని విరిచే మహాబలు డైన వాయుదేవుని 
కూర్మి తనయునికి- భీమసేనునికి; (ప్రకటిత, కోప, వేగమునన్‌= పెల్లుబికిన కోపంయొక్క వేగంచేత; పద్మదళ+ఆయత, 
నేత్రముల్‌= పద్మంయొక్క రేకులవంటి విశాలాలైన కన్నులు; అరుణద్యుతిన్‌= ఎజ్జనికాంతితో; భయానకతర, లీలన్‌+తాల్బెన్‌= 
ఎక్కువభయంకరమైన రూపాన్ని ధరించాయి; భ్రుకుటి= బొమముడి; ఉద్యతము+ఐ= పైకి ఎత్తబడినదై; త్రిశాఖము+ఐ= 
మూడుభాగాలు కలదై - అంటే మూడు మెలికలు కలదై; (త్రికూట, తటి= (త్రికూట పర్వతప్రదేశంలో; (త్రిమార్గగా+ అనుకృతిన్‌= 
మూడుమార్లాల్లో వెళ్ళేటటువంటి దైన- అంటే స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో ప్రవహించే దైన గంగానదిని పోలినదై; లలాటదేశమునన్‌= 
(భీముడియొక్క) నొసటిప్రదేశంలో; పొల్చెన్‌= ఒప్పింది. 


తాత్సర్యం: ఆ సభలో యమునివంటి ఆకారం ధరించినవాడు, ప్రభంజను డైన వాయుదేవుడి పియపు[తుడు 
అయిన భీమునికి, పెల్లుబికిన కోపవేగంతో పద్మపత్రాలవంటి విశాలనేత్రాలు ఎర్రబడ్డాయి. భయంకర మైన 
రూపుదాల్సాయి. అతనినొసట బొమముడి ఎత్తుగా పైకుబికి మూడుభాగాలుగా మెలికలు తిరిగి, త్రికూట 
పర్వత (ప్రదేశంలో మూడుపాయలుగా చీలి స్వర్గ మర్త్య పాతాళాల్లో ప్రవహించే గంగానదిలా కన్పించింది. 


విశేషం: అలం: ఉపమ. ఇది భీమసేనుని కోపవిజృంభణవర్లనం. శిశుపాలుని దౌష్ట్యాన్ని చూచి ఆ(గ్రహోదగ్రుడైన భీమసేనుణ్ణి 
అంతకమూర్తి అనటం ఎంతో బాగుంది. అన్నగారి అనుమతి లభించాలే కాని ఆ కోపోద్రిక్తస్థితిలో శిశుపాలుని పాలిటికి, 
అతని సైన్యం పాలిటికి అప్పు డా భీమసేనుడు యముడే. 'ప్రభంజన ప్రియతనూజుడు' అనే సంబోధనకూడ ఈ సందర్భంలో 
భావస్ఫోరకంగా ఉంది. ప్రభంజనుడు ఏ విధంగా విజృంభించి, వీచి ఎంతటి వృక్ష సముదాయా న్నైనా ఏ విధంగా నేలమట్టం 
చేస్తాడో ఆయన ప్రియతనూజు డైన భీమసేనుడుకూడ- అన్నగారు ఊం అంటే చాలు- ఆ శిశుపాలుణ్ణి అతని సైన్యాన్ని 
తాకి ఒక్కక్షణంలో మట్టుపెట్టగలడు. పద్మపత్రాల్లా సహజంగా విశాలాలే అయినా కోపోద్రిక్తు డైన ఆ భీమసేనుని కళ్ళు, అప్పు 
డెంతగా విప్పారి ఎర్రబడ్డాయో “పద్మదళాయతి అనే సమాసంలోని సవర్లదీర్ణత చక్కగా సూచిస్తున్నది. ఎత్తైన అతని 
ఫాలభాగంమీది ఆ బొమముడి, ఎంత ఎత్తై ఏ విధంగా మూడు మెలికలు తిరిగిందో- త్రిశాఖమై, త్రికూటతటి, (త్రిమార్గగ- 
అనే పదాల్లో మొత్తం వక్రమై మూడుసార్లు కనిపించే 'త్రిలో భావుకుడు దర్శించవచ్చు. కాగా భీముని ధార్మికరోషాన్ని- ఎంత 
పవిత్రమో అంత ప్రమాదకరమైన గంగానదితో పోల్చటం ప్రత్యేకించి బాగున్నది. అక్షరసంయోజనచేతనే కాక, ఓజోగుణరచనచేతనే 
కాక, అర్థగాంభీర్యంచేతకూడ ఈ పద్యం మనోహరం; ప్రసిద్ధం. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 163 
భీమునకు భీష్ముండు శిశుపాలుని వృత్తాంతంబు సెప్పుట (సం. 2-40-1) 


వ. ఇట్లు నిఖిల క్షత్రియత్రాసజననంబుగా నలిగి దంతసందష్ట దారుణ ముఖుండై శిశుపాల నిర్మూలనాభీల 
సంరంభంబున నున్న భీమసేను వారించి భీష్ముం డిట్లని చెప్పె ; 'నిద్దురాత్ముండు తొల్లి చేదివంశంబున 
దమఘోషుం డనువానికి సాత్వతికిం జతుర్దుజ లలాట నేత్రంబులతో నుదయించి. రాసభరవంబున 
నేడ్డుచున్నం జూచి తల్లిదండ్రులు భయవిస్తయాధీనమనస్కులయి యున్న వారికి నొక్క యశరీరభూతం 
బిట్లనియె.' 52 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నిఖిల, క్షత్రియ, (త్రాస, జననంబుగాన్‌= అందరు రాజులకు భయంపుట్టేటట్లు; అలిగి= 
కోపించి; దంత, సందష్ట, దారుణ, ముఖుండు+ఐ= పళ్ళుకొరకటంచేత భయంకర మైన ముఖం కలవాజై; శిశుపాల, 
నిర్మూలన+ఆభీల, సంరంభంబునన్‌= శిశుపాలుణ్ణి చంపటంలో భీకరమైన ఆటోపంతో; ఉన్న; భీమసేను; వారించి= ఆపి; 
భీష్ముండు; ఇట్టు+అని; చెప్పెన్‌; తొల్లి= పూర్వం; ఈ+దురాత్ముండు= ఈ దుర్మార్గు డైన శిశుపాలుడు; చేది, వంశంబునన్‌; 
దమఘోషుండు+అనువానికిన్‌; సాత్వతికిన్‌= సాత్వతి అనే పేరుగల ఆమెకు; చతుః+భుజ, లలాట, నేత్రంబులతోన్‌= 
నాలుగుభుజాలతో; నొసటి మీది కంటితో; ఉదయించి= పుట్టి; రాసభరవంబునన్‌= గాడిదకంఠధ్వనితో; ఏడ్భుచున్‌+ఉన్నన్‌= 
ఏడుస్తూ ఉండగా; తల్లిదండ్రులు= సాత్వతీదమఘోషులు; చూచి; భయ, విస్మయ+అధీన, మనస్కులు+అయి= భయానికి, 
ఆశ్చర్యానికి లొంగిపోయిన- అంటే భయాశ్చర్యాలతో నిండిన- మనస్సులు కలవాళ్ళయి; ఉన్నన్‌; వారికిన్‌; ఒక్క; అశరీర, 
భూతంబు= శరీరం లేకయే పలికే (ప్రాణి- ఆకాశవాణి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: ఈ విధంగా కోపించి రాజు లందరికి భీతి కలిగేలా, పళ్ళుకొరుకుతూ భయంకర మైన ముఖంతో 
శిశుపాలుణ్ణి తుదముట్టించటానికి సమకట్టి, దారుణమైన ఆటోపంతో ఉన్న భీమసేనుణ్ణి ఆపి- భీష్ముడు, శిశుపాలుని 
చరిత్రను ఇలా చెప్పాడు: “ఈ దుర్మార్గుడైన శిశుపాలుడు చేదివంశంలో సాత్వతీదమఘోషులకు పుట్టాడు. పుట్టుతూనే 
ఇతనికి- నాలుగుభుజాలు, నొసట కన్ను, గాడిదకంఠధ్వనితో ఏడ్పు వచ్చాయి. తల్లిదండ్రులు అది చూచి భయపడ్డారు, 
ఆశ్చర్యపోయారు. అప్పు డొక అశరీరవాణి ఇలా అన్నది. 


విశేషం: సాత్వతి శ్రీకృష్ణుని మేనత్త, 


ఆ. _ వీని నొరులు చంపా నోప రెవ్వరు; । నెవ్వరేని వీని నెత్తికొనుడు 
మిగిలియున్న బాహుయుగళంబు. గన్నును | నడంగు వీని కతండ యంతకుండు. 53 


ప్రతిపదార్థం: వీనిన్‌= ఈ బాలుణ్ణి; ఒరులు= ఇతరులు; ఎవ్వరున్‌= ఎవరుకూడ; చంపంగాన్‌+ఓపరు= చంపలేరు; ఎవ్వరు+ఏనిన్‌= 
ఎవరైతే; వీనిన్‌= ఈ బాలుణ్ణి; ఎత్తికొనుడున్‌= ఎత్తుకొంటూనే; మిగిలి, ఉన్న= ఎక్కువగా ఉన్న; బాహు, యుగళంబున్‌= 
చేతులజంట; కన్నునున్‌= కన్ను; అడంగున్‌= అణగిపోతాయో; అత(డు+అ= అతడే; వీనికిన్‌; అంత కుండు= 
అంతమొందించేవాడు- యముడు. 


తాత్సర్యం: ఈ బాలుణ్ణి ఇతరు లెవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ణి ఎత్తుకోగానే, ఎక్కువగా ఉన్న రెండుచేతులు, 
కన్ను అణగిపోతాయో అతడే ఇతడి పాలిటి యముడు. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన నయ్యశరీరివచనంబులు విని వార లాశ్చర్యమానసులయి, యా కుమారుం జూడవచ్చిన వారికెల్ల 
నెత్తికొన నిచ్చుచున్నంత. 54 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+అశరీరి= ఆ శరీరంలేనిదానియొక్క; వచనంబులు= మాటలు; విని; వారలు= ఆ 
శిశుపాలుని తల్లిదండ్రులు; ఆశ్చర్య, మానసులు+అయి= ఆశ్చర్యంతో కూడుకొన్న మనస్సులు కలవాళ్ళయి; ఆ, కుమారున్‌; 
చూడ, వచ్చిన, వారికిన్‌+ఎల్లన్‌; ఎత్తికొనన్‌= ఎత్తుకొనటానికి; ఇచ్చుచున్‌+ఉన్న+అంతన్‌= ఇస్తూ ఉండగా. 


తాత్సర్యం: అశరీరవాణి ఆవిధంగా చెప్పేసరికి, శిశుపాలుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడవచ్చినవాళ్ళందరి 
చేతికి ఎత్తుకోటానికి ఆ బాలుణ్ణి ఇవ్వసాగారు. 


చ.  అతివికృతస్వరూపధరు( డైన కుమారకు. బ్రీతితోడ సా 

త్వతి. దమ మేనయత్తను ముదంబున( జూడంగంగోరి యద్దుత 

ప్రతిభులు రామకేశవులు పన్నుగ నేంగిరి చేదిధారుణీ 

పతిపురి కొక్కనాం డఖిల బాంధవ మంత్రిసుహృత్సమేతులై. 55 
ప్రతిపదార్థం: అద్భుత, ప్రతిభులు= ఆశ్చర్యకరమైన బుద్దిబలం కలవాళ్ళయి; రామకేశవులు= బలరామకృష్ణులు; అతి, 
వికృత, స్వరూప, ధరు(డు+ఐన= మిక్కిలి వికారమైన ఆకారాన్ని ధరించిఉన్నవాడైన; కుమారకున్‌= ఆ బాలుణ్ణి- శిశుపాలుణ్ణి; 
ప్రీతితోడన్‌= ప్రేమతో; తమ, మేన+అత్తను; సాత్వతిన్‌; ముదంబునన్‌= సంతోషంతో; చూడంగన్‌+కోరి; ఒక్కనాండు; అఖిల, 
బాంధవ, మంత్రి, సుహృత్‌+సమేతులు+ఐ= అందరు బంధువులతో, మం(త్రులతో, స్నేహితులతో కూడుకొన్నవాళ్ళయి; 
చేదిధారుణీపతి, పురికిన్‌= చేదిభూపతియొక్క పట్టణానికి; పన్నుగన్‌= ఒప్పుగా; ఏగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: అద్భుతప్రతిభావంతులైన బలరామకృష్ణు లిద్దరూ వికారరూపంలో ఉన్న బాలుడు శిశుపాలుణ్ణి, మేనత్త 
అయిన సాత్వతిని ప్రియమార చూడా లని బంధువులతో, మంత్రులతో, మిత్రులతో కలిసి ఒకనాడు చేదిభూపతి 
పట్టణానికి వెళ్ళారు. 


వ. ఇట్లు వచ్చిన రామకేశవులం బ్రియసత్మారంబుల( బూజించి సాత్వతియు నబ్బాలు బలదేవుచేతికి నెత్తికొననిచ్చి 

తదనంతరంబ నారాయణుచేతికి నిచ్చిన. 56 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వచ్చిన, రామకేశవులన్‌; ప్రియసత్కారంబులన్‌= ఇష్టము లైన సమ్మానాలచేత; పూజించి; 
సాత్వతియున్‌; ఆ+బాలున్‌= ఆ బాలుడైన శిశుపాలుణ్ణి; బలదేవు చేతికిన్‌; ఎత్తికొనన్‌; ఇచ్చి; తత్‌+అనంతరంబ= ఆ 
తరువాత; నారాయణు, చేతికిన్‌= శ్రీకృష్ణునిచేతికి; ఇచ్చినన్‌. 


తాత్సర్యం: సాత్వతి ఈ విధంగా వచ్చిన బలరామకృష్ణులను ప్రీతితో గౌరవించి, బాలుడైన శిశుపాలుణ్ణి, ఎత్తుకోటానికి 
మొదట బలరాముని చేతి కిచ్చింది. ఆ తరువాత శ్రీకృష్ణునిచేతికి ఇచ్చింది. 


క. అక్కొడుకు నబ్దనాభుం । డక్కజముగ నెత్తికొనుడు నందటు( జూడన్‌ 
గ్రక్కున నొక్కట నడంగెను । మిక్కిలి చేతులును వానిమిక్కిలి కన్నున్‌. 57 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 165 
ప్రతిపదార్థం: ఆ+కొడుకున్‌= ఆ సాత్వతికుమారు డైన శిశుపాలుణ్ణి, అబ్బనాభుండు= పద్మానాభుడు - శ్రీకృష్ణుడు; 
ఎత్తికొనుడున్‌= ఎత్తుకొన్నవెంటనే; అందణున్‌; చూడన్‌; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; (గ్రక్కునన్‌= వెంటనే; మిక్కిలి 


చేతులును= ఎక్కువగా ఉండే చేతులూ; మిక్కిలి కన్నున్‌= ఎక్కువగా ఉండే కన్నూ; ఒక్కటన్‌= ఒక్కసారిగా; అడలెను= 
అణగిపోయాయి. 


తాత్పర్యం: శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే, అందరూ చూస్తుండగా, ఆశ్చర్యకరంగా - అధికంగా ఉండే 
అతని చేతులు, కన్ను ఒక్కసారిగా అణగిపోయాయి. 


వ. దానిం జూచి సాత్వతి యద్దుతచిత్తయై యశరీరిపలుకు లప్పుడు దలంచి తన పుత్తునకు మురవైరివలన 

మరణం బగుట యెటింగి యతని కి ట్లనియె. 58 
ప్రతిపదార్థం: దానిన్‌; చూచి; సాత్వతి; అద్భుత, చిత్త+ఐ= ఆశ్చర్యంతో కూడుకొన్న మనస్సు కలదై; అశరీరి, పలుకులు; 
అప్పుడు; తలంచి; తన, పు(త్రునకున్‌; మురవైరివలనన్‌= శ్రీకృష్ణునివల్ల; మరణంబు+అగుట= చావు కలగటం; ఎజీంగి= 
తెలుసుకొని; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: దానిని చూచి సాత్వతి ఆశ్చర్యపోయింది, అశరీరవాణి చెప్పిన మాటలను మనసులో తలచుకొన్నది. 
శ్రీకృష్ణునివల్లనే తనకొడుకుకు మరణం తప్ప దని తెలుసుకొన్నది. శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నది. 


క. కుపథప్రవృత్తుం డయి వీ(। డపనయమున నీ కనిష్టు. డయినను గరుణా 
నిపుణు(డవై నీ మఅందికి । నపరాధశతంబు సైపుమయ్య యుపేంద్రా! 59 


ప్రతిపదార్థం: ఉపేంద్రా= ఓ శ్రీకృష్ణా; వీడు= ఈ బాలుడు; కుపథ, (ప్రవృత్తుడు+అయి= చెడుమార్గంలో నడిచేవాడై; 
అపనయమునన్‌= కీడుచేయటంచేత; నీకున్‌; అనిష్టుడు+అయినను= ఇష్టంలేనివాడు అయినప్పటికీ; కరుణా, నిపుణు( 
డవు+ఐ= దయచూపటంలో నేర్చరివై; నీ, మజందికిన్‌= నీమరది అయిన ఈ శిశుపాలునికి; అపరాధశతంబు= తప్పులు 
నూరింటిని; సైపుము+అయ్య= క్షమించవయ్యా! 


తాత్సర్యం: శ్రీకృష్ణా! ఈ బాలుడు చెడుమార్గంలో నడిచేవాడై అపకారం చేసి నీకు అప్రియుడైనా- నీ మరది చేసే 
తప్పులు నూరింటిని దయతో క్షమించు. 


విశేషం: ఈపద్యంలో సాత్వతి 'నాకొడుకుకు' అనకుండా 'నీమజందికి' అని అనటం, 'కరుణానిపుణు(డవై' అని వేడుకొనటం 
విశేషం. ఆ బాలుడు దుర్మార్గుడైనా నీ బావమరది. బావలు మరదులు పరస్పరం క్షేమం కోరుకుంటా రని తెలుగులో నానుడి. 
ఆ బంధుత్వాన్ని జ్ఞాపకంచేసి దయచూపటానికికూడా తానే ఉపాయాలూ, దారులూ చూచుకొని రక్షించా లని సూచించి, 
శిశుపాలునితోపాటు అతని (బ్రతుకునుకూడ శ్రీకృష్ణునిచేతుల్లో పెట్టినట్లు పలకటం మెచ్చుకోదగిన మాటనేర్పు. (సంపా.) 


వ. అని వీనితల్లి తొల్లి జగద్వల్లభుండైన జనార్దనుం బ్రార్థించి తత్రసాదంబున వరంబు వడయుటం జేసి 
శతాపరాధంబులు నిండునంతకు వీ. డన్యులచేత నప్రతిహతుండు; కృష్ణునిచేత నిహతుండగు; నది 


కారణంబుగా. 60 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని; వీని; తల్లి; తొల్లి= మునుపు; జగత్‌+వల్లభుండు+ఐన= లోకానికి (ప్రభువైన; జనార్హనున్‌= శ్రీ కృష్ణుణ్ణి; 

@థ (30) (30) (36) రా లు లంద 
ప్రార్థించి; తత్‌+ప్రసాదంబునన్‌= ఆయన దయచేత; వరంబు; పడయుటన్‌+చేసి= పొందటంచేత; శత+అపరాధంబులు= 
నూరుతప్పులు; నిండునంతకున్‌= పూర్తిఅయ్యేవరకు; వీండు; అన్యులచేతన్‌= ఇతరులచేత; అప్రతిహతుండు= చంపబడడు; 
కృష్ణునిచేతన్‌; నిహతుండు+అగున్‌= చంపబడినవాడవుతాడు; అది, కారణంబుగా. 


తాత్సర్యం: ఇదివరకు ఇతనితల్లి జగన్నాయకుడైన ఆ కృష్ణుల ప్రార్థించి, ఆయనదయతో వరం పొందింది కనుక, 
నూరుతప్పులు నిండేదాకా ఇతడు ఇతరులచేత హతుడు కాడు. ఆ తరువాత శ్రీకృష్ణునిచేతనే హతు డౌతాడు. 
అందుచేతనే. 


చ. ఇతనికి నిట్లు న న్నుిక యెగ్గులు వల్కంగం బోలెయగాక, యు 
ద్ధతమతి నన్యు లీతని విధంబున( బల్కి మదీయచాప ని 
రత చటులోగ్రమార్గణ నికాయ పయోధి మునుంగ కిట్లు ద 
ర్పితులయి పోవనేర్తురె గభీరపరాక్రమ! మారుతాత్మజా! 61 


ప్రతిపదార్థం: గభీర, పరాక్రమ= గంభీరమైన పరాక్రమం కలవాడా! మారుత+ఆత్మజ= వాయుపు(త్రా! భీమసేనా!; ఇతనికిన్‌; 

ఇట్టు= ఈవిధంగా; నన్నున్‌+ఉణక= నన్ను లక్ష్యపెట్టక; ఎగ్గులు= నిందలు; పల్కంగన్‌= పలకటానికి; పోలెన్‌+కాక= 
౮ అ Us 

సాధ్యమైనదికాని; అన్యులు= ఇతరులు; ఈతని విధంబునన్‌; ఉద్దతమతిన్‌= దుడుకుతనంతో; పల్కి= మాటాడి; మదీయ, 

చాప, నిర్గత, చటుల+ఉ(గ, మార్గణ, నికాయ, పయోధి, మునుంగక= నాయొక్క ధనుస్సునుండి వెలువడి మెరుస్తున్న 

భయంకర బాణ సమూహ మనే సముద్రంలో మునగకుండ; ఇట్టు= ఈ విధంగా; దర్పితులు+ఐ= పొగరుబట్టి ప్రవర్తించినవాళ్ళయి; 

పోవనేర్తురె= బ్రతికిపోగలరా! 


తాత్పర్యం: గంభీరమైన పరాక్రమం కలవాడా! వాయుపుత్రా! భీమసేనా! ఇతని కీవిధంగా న న్నూరకే నిందలు 
పలకటం సాధ్యమైందిగాని-ఇతరు లీవిధంగా దుడుకుతనంతో మాట్లాడితే, నా ధనుస్సునుండి వెలువడి మెరుస్తున్న 
బాణసమూహ మనే సముద్రంలో మునగకుండ ఇలా పొగరుబట్టి ప్రవర్తించి బ్రతకగలరా! 


విశేషం: అలం: రూపకం. భీష్ముడు భీమసేనునికి ప్రయోగించిన విశేషణాలు రెండూ (ప్రశంసాపూర్వకంగా అతని పెనుకోపాన్ని 
ఉపశమింపజేసేవే. (భీష్ముడు సంయమనంతో కూడుకొన్న (క్రోధభావదీప్తిని ప్రకటిస్తున్న ఈ పద్యరచన జౌజ్జ్వల్యంతోకూడిన 
కాంతిగుణంతో శోభిల్లుతున్నది. - సంపా) 


వ. అని పలుకుచున్న భీష్మభీముల నతిక్రమించి శిశుపాలుండు జనార్దనున కభిముఖుండయి యి ట్లనియె. 
62 


ప్రతిపదార్థం: అని; పలుకుచున్‌+ఉన్న; భీష్మ, భీములన్‌; అతిక్రమించి= దాటివెళ్ళి; శిశుపాలుండు; జనార్దనునకున్‌= శ్రీకృష్ణునికి; 
అభిముఖుండు+అయి= ఎదురుగా నిలిచినవాడై; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని పలుకుతున్న భీష్ముణ్లీ భీముణ్జీ త్రోసిపుచ్చి శిశుపాలుడు శ్రీకృష్ణునితో ముఖాముఖి ఈ విధంగా 
అన్నాడు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 167 


మ. అనమాన్యున్‌ సభలోన మాన్యు( డని సౌహార్దంబునం గౌరవ 
స్టవిర ప్రేరణ నిన్ను! బాండుతనయుల్‌ తప్పంగ( బూజించి ర 
య్యవివేకాస్పదు లైన పాండవులు మోహాంధుండు భీష్ముండు( గే 
శవ! నీవుం గడ(గుండు నాకు నెదురై సంగ్రామరంగంబునన్‌. 63 


ప్రతిపదార్థం: అవమాన్యున్‌= అవమానించతగినవాణ్ణ్డి; సభలోనన్‌= నిండుసభలో; మాన్యుండు+అని= గౌరవించదగినవాడని; 
సౌహార్హంబునన్‌= స్నేహంచేత; కౌరవ, స్థవిర, (ప్రేరణన్‌= కురువంశపు ముదుసలి అయిన భీష్ముని (ప్రేరణచేత; పాండు, 
తనయుల్‌= పాండురాజు కుమారులు; నిన్నున్‌; తప్పంగన్‌= తప్పువడి; పూజించిరి; ఆ+అవివేక+ఆస్పదులు+ఐన= ఆ 
తెలివితక్కువతనానికి స్థానమైనవాళ్ళయిన; పాండవులు; మోహ+అంధుండు= నీమీది విపరీత ప్రేమచేత గ్రుడ్డివాడైన; భీష్ముండు; 
కేశవ= కృష్ణా; నీవున్‌= నీవును; సంగ్రామరంగంబునన్‌= యుద్దభూమిలో; నాకున్‌; ఎదురై= ఎదురుగా నిలిచి; కడంగుండు= 
పూనుకొనండి; అంటే యుద్దంచేయటానికి ప్రయత్నించండి. 


తాత్సర్యం: అవమానించదగిన నిన్ను- స్నేహంచేత, కురువంశపు ముదుసలి అయిన భీష్ముని పేరణచేత - 
నిండుసభలో గౌరవించదగినవాడి వని ఎంచి తప్పుగా పూజించారు. కేశవా! అవివేకులైన ఆ పాండవులు, నీ మీది 
మోహంతో మతికోల్ళోయిన ఈ భీష్ముడు, నీవు- నాతో యుద్దం చెయ్యటానికి సిద్దం కండి. 


విశేషం: ఇది మితిమీరిన శిశుపాలుడి మదాన్ని, మూర్ధతను, మాటల కాఠిన్యాన్ని (ప్రదర్శించే పద్యం, సభలో శిశుపాలుడు 
గర్వంతో ఎంతగా విర్రవీగి, ఎంత నిరసనభావంతో శ్రీకృష్ణుణ్ణి చూచి, ఎంత చులుకనగా ఆయనవైపు వేలెత్తిచూపి కేశవ నీవున్‌' 
అని పలికాడో ఆదిగురువు ఆవల లఘువులుకల ఆ మూడక్షరాలపదం (కేశవ) మూడవపాదం చివర, నాలుగవపాదంమొదట 
విరగటంలో ధ్వనిస్తున్నది. శిశుపాలుని అప్పటి మదాతిరేకతకు మత్తేభవృత్తంకూడ చక్కని సూచికగా ఉంది. (ఇందులోని 
అర్థవ్యక్తిగుణం రౌద్రరసానుగుణమైన ప్రసాదాన్ని పోషిస్తున్నది. -సంపా.) 


వ. అని శిశుపాలుండు గర్వించి పలికిన విని చక్రధరుం డఖిల రాజచక్రంబు విన నిట్లనియె. 64 


ప్రతిపదార్థం: అని; శిశుపాలుండు; గర్వించి; పలికినన్‌; విని; చ(క్రధరుండు= చక్రాయుధాన్ని ధరించినవాడు - శ్రీకృష్ణుడు; 
అఖిల, రాజ, చక్రంబు= అందరు రాజుల సమూహం; వినన్‌= వినేటట్టుగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని శిశుపాలుడు గర్వంతో మాట్లాడగా చక్రధారి అయిన శ్రీకృష్ణుడు సమస్త రాజ సమూహం వినేటట్టు 
౧ (ac) = ౧ 
ఈ విధంగా అన్నాడు. 


విశేషం: శిశుపాలుని ఉదంతంలో మొదటిసారిగా ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి చక్రధరు డని ప్రయోగించటం ఎంతో భావస్ఫోరకంగా 
ఉంది. కథలో ఇక (ప్రాధాన్యం వహించేది, సభలో రాజచక్రం దృష్టి నంతా ఆకర్షించేది ఈ చక్రప్రయోగమే. శిశుపాలుని 
మాటలు ఎంచి, చూచి, అతనిమాట పడిపోవటానికి కాల మాసన్న మైన దనీ, అతని కయ్యం ఊపును ఆపి యజ్ఞాన్ని 
నిర్విఘ్నం చేయవలసిన అవసరం ఏర్పడిం దనీ భావించి - బహుశః అప్పుడు శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని స్మరించి కేల (గ్రహించి 
నిలిచాడేమో! 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ప్రాగ్జోతిషంబున భగదత్తుపయి నేము । వోయిన నీత డన్యాయవృత్తి 

నిట బాలవృద్దుల కెల్ల భయంబుగా । ద్వారకాపురి. గాల్డె, వీరులైన 
భోజరాజన్యులు పొల(తులతోడ రై । వతకాద్రి( ర్రీడాభిరతి( బ్రమత్తు 
లయియున్న వారల నదయు(డై వధియించె; । దేవాభు( డగు వసుదేవు చేయు 


ఆ. నశ్వమేధమునకు నభ్యర్థితం బైన । హయము నపహరించి యజ్ఞమునకు 
విఘ్న మాచరించె; వీ. డతిపాపుం డై । బభ్రుభార్యం దనకు భార్య జేసి. 65 


ప్రతిపదార్థం: ఏము= మేము; ప్రాక్‌+జ్యోతిషంబునన్‌= ్రాగ్యోతిష మనే పట్టణంలో; భగదత్తుపయిన్‌= భగదత్తు డనే 
రాజుమీద; పోయినన్‌= దండెత్తిపోగా; ఈతండు= ఈ శిశుపాలుడు; ఇటన్‌= ఇక్కడ; ద్వారకాపురిన్‌= ద్వారకానగరాన్ని; 
బాలవృద్దులకున్‌+ఎల్లన్‌= అందరుపిల్లలకు, ముసలివాళ్ళకు; భయంబుగాన్‌= భయంకలిగేటట్టుగా; కాల్చెన్‌= తగులబెట్టాడు; 
వీరులు+ఐన; భోజరాజన్యులు= భోజవంశపురాజులు; పొలంతులతోడన్‌= భార్యలతోకూడి; రైవతక+అద్రిన్‌= రైవతక మనే 
పేరున్న పర్వతంలో; క్రీడా+అభిరతిన్‌= విహరించాలనే కోరికతో; (ప్రమత్తులు+అయి= మైమరచి; ఉన్నన్‌; వారలన్‌; 
అదయు(డు+ఐ= దయలేనివాడై; వధియించెన్‌= చంపాడు; దేవ+ఆభు(డు+అగు= దేవతాసమాన మైన దీప్తి కలవాడయిన; 
వసుదేవు, చేయు= వసుదేవుడు చేసే; అశ్వమేధమునకున్‌= అశ్వమేధయాగానికి; అభి+అర్ష్బితంబు+ఐన= బాగా పూజించబడిందైన; 
హయమున్‌= గుర్రాన్ని; అపహరించి= దొంగిలించి; యజ్ఞమునకున్‌= ఆ అశ్వమేధయాగానికి; విఘ్నము= ఆటంకం; ఆచరించెన్‌= 
చేశాడు(కలిగించాడు); ఏ(డు= ఈ(నీచుడైన) శిశుపాలుడు; అతి, పాపుడు+ఐ= మిక్కిలి పాపాత్ముడై; బభ్రుభార్యన్‌= 
బ(భ్రువనే వాని భార్యను; తనకున్‌; భార్యన్‌+చేసె= భార్యగా చేసుకొన్నాడు. 


తాత్సర్యం: ప్రాగ్గోతిషాధిపతి భగదత్తునిమీద మేము దండెత్తిన సమయంలో - ఈ శిశుపాలుడు దుర్మార్లుడై 
బాలురకు, వృద్దులకు భయం కలిగేటట్లు ద్వారకానగరాన్ని తగులబెట్టాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలిసి 
రైవతకాద్రిమీద క్రీడిస్తూ మైమరచి ఉన్న సమయంలో, [క్రూరుడై వాళ్ళను వధించాడు. దేవతాసమానుడయిన 
వసుదేవుడు అశ్వమెధయాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి, ఆ యాగానికి చెరుపుచేశాడు. పాపాత్ముడై 
బ(భ్రుని భార్యను తన భార్యగా చేసుకొన్నాడు. 


వ. 'మటియు వాగ్విషయంబు లయిన యపకారంబు లనేకంబులు సేసె; మా యత్ర సాత్వతి నన్నుం 
బ్రార్దించుటంజేసి యిద్దురాత్ముండు సేసిన యపరాధశతంబు సహించితి; నిప్పుడు మీ రిందటు నెటుంగ 
నాయం దకారణ వ్యతిక్రమం బుపక్రమించి యత్యంతశత్రుం డయ్యె' ననిన విని శిశుపాలుం డతిపరుష 
వచనుం డగుచు. బురుషోత్తమున కి ట్లనియె. 66 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; వాక్‌+విషయంబులు+అయిన= మాటలకు సంబంధించిన; అపకారంబులు; అనేకంబులు; 
చేసెన్‌; మా, అత్త; సాత్వతి; నన్నున్‌; ప్రార్థించుటన్‌+చేసి= వేడుకొనటంచేత; ఈ+దురాత్ముండు= ఈ దుర్మార్గుడు; చేసిన; 
అపరాధశతంబు= నూరుతప్పులు; సహించితిన్‌= ఓర్చుకొన్నాను; ఇప్పుడు; మీరు+ఇందయణున్‌; ఎణుంగన్‌; నా, అందున్‌; 
అకారణ, వ్యతి(క్రమంబు+ఉప॥క్రమించి= కారణంలేని దుర్మార్గాన్ని (ప్రారంభించి; అత్యంత శత్రుండు+అయ్యెన్‌= మిక్కిలి 
శృత్రువయ్యాడు; అనినన్‌= అని అనగా; విని; శిశుపాలుండు; అతి, పరుష, వచనుండు+అగుచున్‌= మిక్కిలి కఠినమైన 
మాటలు కలవాడై; పురుషోత్తమునకున్‌= శ్రీకృష్ణునికి; ఇట్టు+అనియెన్‌. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 169 


తాత్పర్యం: “అంతేకాక, మాటలకు సంబంధించి అనేక అపకారాలుకూడ చేశాడు. మా అత్త సాత్వతి ప్రార్థించటంచేత 
ఈ దుర్మార్గుడు చేసిన నూరుతప్పులు సహించాను. ఇప్పుడు మీరంతా చూస్తుండగా నాపట్ల దుర్మార్గప్రవర్తన 
ప్రారంభించి పరమశత్రు వయ్యాడు' - అని శ్రీకృష్ణు డనగానే శిశుపాలుడు మహాకఠినా లైన మాటలతో ఆ 
పురుషోత్తముణ్ణి ఇలా అన్నాడు. 


క నీకూర్మియు నీ యలుకయు । నా కవి యేమిటికి దుర్గుణప్రియ! మొదలన్‌ 

నా కిచ్చిన యక్కన్యకం । జేకొని నీ కిట్లు పలుక సిగ్గును లేదే! 67 
ప్రతిపదార్థం: దుర్గణప్రియ= చెడుగుణాలు కలవాళ్ళకు ప్రియమైనవాడా!; నీ, కూర్మియున్‌= నీ స్నేహం; నీ, అలుకయున్‌= 
నీ కోపం; నాకున్‌+అవి, ఏమిటికిన్‌= వాటితో నాకేమి పని?; మొదలన్‌= మొదట; నాకున్‌+ఇచ్చిన; ఆ+కన్యకన్‌; చేకొని= చేపట్టి; 
నీకున్‌+ఇట్టు; పలుకన్‌; సిగ్గును; లేదే= లేదా! 


తాత్సర్యం: దుక్జనులకు ప్రియమైనవాడా! నీ స్నేహంతో, నీ కోపంతో నా కేమి పని? మొదట నా కిచ్చిన కన్యను 
నీదానినిగా చేసుకొని ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గులేదా? 


విశేషం: సభలో శిశుపాలుని వాక్సారుష్యం చివరకు రుక్మిణి విషయంవరకు (పాకింది. అతనిపాపం పండింది. (బభ్రు భార్యను 
శిశుపాలుడు తనభార్యగా చేసుకొన్నా'డని శ్రీకృష్ణుడు చేసిన నిందకు (ప్రతిగా, రుక్మిచేత తనకు దత్త అయిన రుక్మిణిని 
శ్రీకృష్ణుడు రాక్షస వివాహపద్దతిలో (గ్రహించిన ఉదంతాన్ని పేర్కొన్నాడు శిశుపాలుడు. అంబను తెచ్చినందుకే భీష్ముణ్ణి 
అధిక్షేపించిన శిశుపాలుడు అన్యుడి భార్యనే తెచ్చి ఏలుకొంటున్న అధర్మవర్తను డని చేసిన శ్రీకృష్ణుని ఎత్తిపొడుపును 
సహించలేక, రెచ్చిపోయి మాటకుమాట వడ్డించాడు. వాదం ఒక తీవ్రస్థాయికి చేరింది. - సంపా.) 


చక్రాయుధముచేత శిశుపాలుండు చచ్చుట (సం. 2-42-21) 


చ. అని శిశుపాలు( డొండొకట నప్రియముల్‌ హరి బల్కుచున్నచో 

ననలశిఖాలి దూల దనుజాంతకచక్రము రాజచక్ర మె 

ల్లను భయమంద మూర్చవికలంబుగ నప్పుడు సేసె. జేదినం 

దను తనువున్‌ బృహద్రుధిరధారలు బోరన మీంది కొల్క6గన్‌. 68 
ప్రతిపదార్థం: అని; శిశుపాలు(డు; ఒండు+ఒకటన్‌= ఒకదానివెంట ఒకటిగా; హరిన్‌= శ్రీకృష్ణుణ్మి అప్రియముల్‌= నిందలు; 
పలుకుచున్‌+ఉన్నచోన్‌= పలుకుతుండగా; దనుజ+అంతక+చక్రము= రాక్షసులను అంతమొందించేవాడైన శ్రీకృష్ణునియొక్క 
చక్రాయుధం; అనల, శిఖా+ఆలి= అగ్నిజ్వాలల సమూహం; తూలన్‌= చలిస్తుండగా; రాజ, చక్రము+ఎల్లను= రాజుల 
సమూహమంతా; భయము+అందన్‌; చేదినందను, తనువున్‌= చేదిరాకుమారుడైన శిశుపాలుని శరీరాన్ని; బృహత్‌+రుధిర, 
ధారలు= పెద్దరక్తధారలు; బోరనన్‌= ఒక్కుమ్మడిగా; మీందికిన్‌; ఒల్కంగన్‌= చిందేటట్టుగా; అప్పుడు; మూర్త, వికలంబుగన్‌= 
తల తెగిన దాన్నిగా; చేసెన్‌= చేసింది. 


తాత్పర్యం: ఈ విధంగా శిశుపాలుడు ఒకదానివెంట ఒకటిగా శ్రీకృష్ణుణ్లి నిందావాక్యాలతో దూషిస్తుండగా, 
రాక్షసాంతకు డైన శ్రీకృష్ణుని సుదర్శనచ(క్రం-అన్నిజ్యాలలు చలిస్తుండగా, అందరు రాజులు భయపడుతుండగా, 
శిశుపాలుని శరీరంనుండి రక్తధారలు ఒక్కుమ్మడి మీదికి చిందుతుండగా అతని తలను నరికివేసింది. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: రౌద్రరసరమ్యమైన ఈ సంఘటనలో శ్లేష మనే గుణాన్ని నన్నయ అక్షరరమణీయంగా వాడాడు. (సంపా.) 


ఉ. ప్రల్లదమేది యిట్లు శిశుపాలు(డు వజ్రహతాద్రి తుల్యుండై 
త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం 
బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చె విస్మయో 
త్పుల్ల విశాలనేత్రు లయి భూపతులెల్లను జూచుచుండంగన్‌. 69 


ప్రతిపదార్థం: ప్రల్లదము+ఏది= నిందిస్తూ మాట్లాడటం (పెరిగి పెరిగి) నశించి; శిశుపాలుండు; ఇట్టు= ఈవిధంగా; వజ్ర, 
హత+అద్రి, తుల్యుండు+ఐ= వజ్రాయుధంచేత నరకబడ్డ కొండతో సమానమైనవాడై; (తైళ్ళిడు= (క్రిందపడుతున్న; వానిది+ఐన= 
ఆ శిశుపాలునియొక్క; పృథు, దేహము, వెలువడి= పెద్దశరీరంనుండి బయటికి వచ్చి; భూపతులు+ఎల్లను= రాజులందరు; 
విస్మయ+ఉత్సుల్ల, విశాల, నేత్రులు+అయి= ఆశ్చర్యంచేత వికసించిన పెద్ద కన్నులు కలవాళ్ళయి; చూచుచున్‌+ఉండంగన్‌; 
తేజము= కాంతి; అంబరంబు+ఎల్లన్‌= ఆకాశమంతా; వెలుంగన్‌; వచ్చి; పరమ+-ఈశ్చరు, దేహమున్‌= పరమాత్మ అయిన 
శ్రీకృష్ణుని దేహాన్ని; చొచ్చెన్‌= (ప్రవేశించింది. 


తాత్సర్యం: నిందిస్తూ మాట్లాడుతున్న శిశుపాలునినోరు మూత పడింది. రాజులంతా ఆశ్చర్యంతో కళ్ళంతా 
పెద్దవిచేసుకొని చూస్తుండగా-శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా (కిందపడింది. ఆ కళేబరం 
నుండి ఒకకాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణపరమాత్మ శరీరంలో చేరిపోయింది. 


విశేషం: అద్భుతరసవ్యంజక మైన ఈ పద్యరచన నన్నయ (ప్రసాదగుణ(ప్రధానరచనకు ఒక ఉదాహరణం. (సంపా.) 


క, ఘనజాలము లేకయు( బెలు । చన పిడుగులతోడి వృష్టి చైద్యుని పాతం 
బున గురిసె; సముద్ర మహా । ద్రి నికాయముతో ధరిత్రి దిర్దిర దిరిగెన్‌. 70 


ప్రతిపదార్థం: చైద్యుని పాతంబునన్‌= చేదిరాజైన శిశుపాలునియొక్క పతనంతోడనే- అంటే శిశుపాలుడు తలతెగి పడటంతోనే; 
ఘనజాలము= మేఘాలయొక్క సమూహం; లేకయున్‌= లేకుండానే; పెలుచన= పెద్దగా; పిడుగులతోడి; వృష్టి= వాన; కురిసెన్‌; 
సముద్ర, మహా+అద్రి, నికాయముతోన్‌= సముద్రాలయొక్క, మహాపర్వతాలయొక్క సమూహంతో; ధరిత్రి= భూమి; దిర్దిరన్‌= 
గిరున; తిరిగెన్‌. 


తాత్సర్యం: శిశుపాలుడు తల తెగి పడటంతోనే మేఘాలు లేకుండా పిడుగులతో కూడిన పెద్దవాన కురిసింది. 
సముద్రసమూహంతో, మహాపర్వత సమూహంతో భూమి దిర్దిర తిరిగింది. 


క. జయ జయ నినాదమున న । వ్యయు నంబుజనాభు భువనవంద్యు నుపేంద్రుం 
బ్రియమున( బొగదెడు జనముల | దయిన మహాధ్వనియు. జెలంగి నతితుములంబై. 71 


ప్రతిపదార్థం: అవ్యయున్‌= నాశం లేనివాణ్లి; అంబుజనాభున్‌= పద్మాన్ని నాభిలో కలవాలి; భువనవంద్యున్‌= లోకాలచేత 
పూజించదగినవాణ్ణి; ఉపేంద్రున్‌= శ్రీకృష్ణుణ్లి; జయ జయ నినాదమునన్‌= జయ జయ శబ్దాల ధ్వనితో; ప్రియమునన్‌= 
మనసార; పొగడెడు; జనములది+అయిన= 'ప్రజలయొక్క; మహాధ్వనియున్‌= పెద్దశబ్రం కూడ; అతి, తుములంబు+ఐ= 
మిక్కిలి తీవ్రమైనదయి; చెలలౌన్‌= వ్యాపించింది. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 171 


తాత్సర్యం: నాశం లేనివాడు, పద్మనాభుడు, లోకాలచేత పూజించదగినవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి జయజయ 
ధ్యానాలతో మనసార పొగడే జనుల మహాధ్వని తీవ్రమై వ్యాపించింది. 


వ. అంత ననంతశయనుండు శిశుపాలు సంస్కరింపం బంచి వాని కొడుకుం జేదిరాజ్యంబున కభిషిక్తుం జేసి; 
నట్లు ప్రశాంతవిఘ్నుంబయి, సుఖారంభంబయి, ప్రభూూతభక్ష్యాన్నధనదానసనాథంబయి, జగన్యాథ 
రక్షితంబయి రాజసూయమహాధ్వరంబు సమాప్తప్రయోగం బయిన. 72 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; అనంతశయనుండు= శ్రీకృష్ణుడు; శిశుపాలు సంస్కరింపన్‌= శిశుపాలునికి అంత్యక్రియలు 
జరపటానికి; పంచి= ఆజ్ఞాపించి; వానికొడుకున్‌= ఆ శిశుపాలునియొక్క కుమారుణ్ణి; చేదిరాజ్యంబునకున్‌; అభిషిక్తున్‌= 
రాజునుగా; చేసెన్‌; అట్టు= ఆ విధంగా; రాజసూయ+మహా+అధ్వరంబు= రాజసూయమహాయాగం; ప్రశాంతవిఘ్నంబు+అయి= 
శాంతింపజేయబడిన విఘ్నం కలదై - అంటే అడ్డులేనిదై, సుఖ+ఆరంభంబు+అయి= సుఖమైన ఆరంభం కలదై; ప్రభూత, 
భక్ష్య+అన్న, ధన, దాన, సనాథంబు+అయి= అధికమైన పిండివంటలను, అన్నాన్ని, డబ్బును, దానం చేయటంతో కూడుకొన్నదై; 
జగన్నాథ, రక్షితంబు+అయి= జగత్తుకు ప్రభువైన శ్రీకృష్ణునిచేత రక్షించబడిందై; సమాప్తప్రయోగంబు+అయినన్‌= పూర్తిచేయబడిన 
కార్యక్రమం కలది కాగా. 


తాత్పర్యం: తరువాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అంత్యక్రియలు చెయ్యం డని ఆజ్ఞాపించాడు. ఆతని 
కుమారుణ్ణి చేది రాజ్యానికి రాజుగా చేశాడు. ఆ విధంగా రాజసూయం నిరాటంకంగా సుఖంగా (ప్రారంభమై 
అధికమైన భక్ష్యాన్న ధనదానాలతో, జగన్నాథుడైన శ్రీకృష్ణుని సంరక్షణలో సమాప్తం కాగా- 


విశేషం: అనంతశయనుడు - అనంతుని (ఆదిశేషుడి)పై శయనించేవాడు - శ్రీమహావిష్ణువు, శిశుపాలుడు పూర్వజన్మలో 
ఆయన ద్వారపాలకుల్లో ఒకడు. శిశుపాలుని పుత్రుడు ధృష్టకేతుడు. 


ఉ.  దేవగురుద్విజప్రకరతృప్తికరున్‌ వరరాజసూయ య 
జ్ఞావభృథాభిషేకవిమలాంగు విశుద్దయశోనిధిన్‌ జగ 
త్పావను ధర్మనందను సభాస్థితు జూచి ముదంబు చెంది రిం 
ద్రావరజాది మిత్రు, లసహత్వము( బొందిరి ధార్తరాష్తులున్‌. 73 


ప్రతిపదార్థం: దేవ, గురు, ద్విజ, ప్రకర, తృప్తికరున్‌= దేవతల, గురువుల, బ్రాహ్మణులయొక్క సమూహానికి తృప్తి కలిగించినవాళ్ణి; 
వర, రాజసూయ, యజ్ఞ+అవభృథ+అభిషేక, విమల+అంగున్‌= (శ్రేష్టమైన రాజసూయయాగంలో అవభృథస్నానం చేయటంవలన 
పరిశుద్ధమైన శరీరం కలవాణ్ణి; విశుద్ర్దయశః+నిధిన్‌= నిర్మల కీర్తికి నిధి అయిన వాణ్ణి; జగత్‌+పావనున్‌= లోకాన్ని పవిత్రం 
చేసేవాణ్ణి; సభా, స్టితున్‌= సభలో కొలువు తీరినవాణ్ణి; ధర్మనందనున్‌= ధర్మరాజును; చూచి; ఇం(ద్ర+అవరజ+ఆది, మిత్రులు= 
ఇంద్రుని తమ్ముడైన శ్రీకృష్ణుడు మొదలయిన మిత్రులు; ముదంబు, చెందిరి= సంతోషించారు; ధార్తర్మాష్టులున్‌= ధృతర్మాష్టుని 
కుమారులు- కౌరవులు; అసహత్వమున్‌= ఓర్వలేమిని; పొందిరి. 


తాత్పర్యం: దేవతలను, గురువులను, (బ్రాహ్మణ సమూహాలను తృప్తినాందించినవాడు, రాజసూయమహాయాగం 
ముగిసిన సందర్భంలో అవభృథస్నానంతో పవిత్రమైన శరీరం కలవాడు, నిర్మలమైన కీర్తికి నిధివంటివాడు, లోకాన్ని 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


పవిత్రం చేసేవాడు అయిన ధర్మరాజు సభలో కొలువుతీరి ఉండగా, శ్రీకృష్ణాదు లైన మిత్రులంతా చూచి ఎంతో 
సంతోషించారు. కౌరవులు అసూయ చెందారు. 


విశేషం: గుణం: (ప్రసాదం. అవభృథము - యజ్ఞాంతంలో చేసేస్నానం. వ్యక్తివైభవాన్ని చూచి మిత్రులు ఆనందించటం, 
దాయాదులు అసూయ చెందటం లోకసహజం. కొన్ని ప్రతుల్లో ఈ పద్యానికి ముందు అధర్వణాచార్యునివి అని చెప్పబడే 
రెండు పద్యాలు ఉన్నాయి. 

వ. ఇట్లు మహావిభూతితో నున్న ధర్మరాజు నొద్దకు వచ్చి నానాదేశాగతులయిన రాజు లి ట్లనిరి. 74 
ప్రతిపదార్థం: ఇట్లు; మహా, విభూతితోన్‌= గొప్ప ఐశ్వర్యంతో; ఉన్న; ధర్మరాజు+ఒద్దకున్‌= ధర్మరాజు దగ్గరకు; వచ్చి; నానా, 
దేశ+ఆగతులు+ఐన= వివిధ దేశాలనుండి వచ్చిన; రాజులు; ఇట్టు+అనిరి. 


తాత్పర్యం: ఈ విధంగా గొప్ప ఐశ్వర్యంతో ఉండే ధర్మరాజు దగ్గరకు చేరి, వివిధదేశాలనుండి వచ్చిన రాజులు 
ఇలా అన్నారు. 


మాలిని. 
జగదభినుతసామ్రాజ్యంబుతో నొప్పు నీ య 
త్యగణిత గుణయుక్తం బైన ధర్మప్రవృత్తిన్‌ 
మిగిలి వెలి(గె నాజామీఢవంశంబు విద్వ 
ద్గగనతపన! సర్వక్షత్రవంశంబులందున్‌. 75 


ప్రతిపదార్థం: విద్వత్‌+గగన, తపన= పండితులనే ఆకాశానికి సూర్యుని వంటివాడా!-ధర్మరాజా!; జగత్‌+అభినుత, 
సామ్రాజ్యంబుతోన్‌= లోకంచేత కొనియాడబడే సామాజ్యంతో; ఒప్పు= (ప్రకాశించే; నీ, అతి+అగణిత, గుణ, యుక్తంబు+ఐన, 
ధర్మప్రవృత్తిన్‌= ఏమాత్రం లెక్కించసాధ్యంగాని సుగుణాలతో కూడుకొన్న నీ ధర్మబద్దమైన నడవడికచేత; సర్వ, క్షత్ర, 
వంశంబుల+అందున్‌= అన్నిరాజ వంశాలలో; ఆజామీఢవంశంబు= (మీదైన) ఆజామీఢవంశం; మిగిలి వెలిగాన్‌= ఎక్కువగా 
ప్రకాశించింది. 


తాత్పర్యం: విద్వజ్ఞనులు అనే ఆకాశానికి సూర్యునివంటివాడా! ఓ ధర్మరాజా! లోకం అంతా కీర్తించే సామ్రాజ్యంతో 
వెలుగుతూ, లెక్కకు మిక్కిలి అయిన సుగుణాలతో కూడిన ధర్మప్రవర్తనతో రాణిస్తూ- అన్ని రాజవంశాల్లో నీ 
ఆజామీఢవంశమే అధికంగా (ప్రకాశించింది. 


విశేషం: గుణం : (ప్రసాదం. అజామీఢుడు కురువంశమూలపురుషుడు. హస్తి అతనికి కుమారుడు. హస్తికుమారుడైన 
వికంఠనుడి కుమారుడు కూడ అజామీఢ నామధేయుడే. 


వ. “ఏము భవదీయ రాజసూయ మహోత్సవ దర్శనంబునను భవత్కృత సత్కార గౌరవంబుననుం జేసి 
కృతార్టుల మయితిమి. మా మా దేశంబులకుం బోయెద' మని చెప్పి వీడ్కొని చని; రప్పుడు ధర్మరాజువచనంబున 
భీష్మధృతరాష్తుల బీమసేనుండును, యజ్ఞసేను నర్గునుండును, సపుత్రకులయిన (కర్ణ) శల్య సుబలుల 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 173 


నకులుండును, గృపద్రోణాశ్వత్తామల సహదేవుండును, విరాట భగదత్తుల ధృష్టద్యుమ్నుండునుం, బార్వతేయులైన 
రాజుల సౌభద్రద్రౌపదేయులును ననిచి రంత. 76 


ప్రతిపదార్థం: ఏము= మేము; భవదీయ, రాజసూయ, మహా+ఉత్సవ, దర్శనంబునను= మీయొక్క రాజసూయయాగ 
మహోత్సవాన్ని చూడటంచేత; భవత్‌+కృత, సత్కార, గౌరవంబుననున్‌+చేసి= మీచే చేయబడిన సమ్మానంవలన కలిగిన 
గొప్పతనంచేత-అంటే మీరు చేసిన మర్యాదచేతను; కృతార్ణులము+అయితిమి= ధన్యులమయ్యాము; మా, మా, దేశంబులకున్‌; 
పోయెదము; అని; చెప్పి; వీడ్కొని= వదలి; చనిరి= వెళ్ళారు; అప్పుడు; ధర్మరాజు, వచనంబునన్‌= ధర్మరాజుయొక్క మాటను 
అనుసరించి; భీష్మ, ధృతర్మాష్టులన్‌; భీమసేనుండును; యజ్ఞసేనున్‌= (ద్రుపదుణ్ణి; అర్జునుండును; సపుత్రకులు+అయిన= 
కుమారులతో కూడుకొనినవాళ్ళయిన; (కర్ణ), శల్య, సుబలులన్‌; నకులుండును; కృప, (ద్రోణ+అశృత్తామల; సహదేవుండును; 
విరాట, భగదత్తులన్‌; ధృష్టద్యుమ్నుండునున్‌; పార్వతేయులు+ఐన, రాజులన్‌= పర్వత దేశానికి సంబంధించిన రాజులను; 
సౌభద్ర, ద్రాపదేయులునున్‌= సుభద్రాతనయుడైన అభిమన్యుడు, (ద్రౌపదీ పుత్రులైన ప్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, 
శతానీకుడు, [శుతసేనుడు; అనిచిరి= సాగనంపారు; అంతన్‌= తరువాత. 


తాత్సర్యం: 'మేము నీ రాజసూయ యాగ మహోత్సవాన్ని చూచి, నీవు చేసిన సమ్మానగౌరవంతో ధన్యుల 
మయ్యాం. ఇక మా మా దేశాలకు వెళ్ళివస్తాం' అని సెలవు తీసుకొని వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు ఆజ్ఞాపించగా 
భీమసేనుడు భీష్మధృతరా(ష్ట్రులను, అర్జునుడు (ద్రుపదుణ్ణ నకులుడు (కర్ల) శల్య సుబలులను, వాళ్ళ కుమారులను, 
సహదేవుడు కృషద్రోణాశ్వత్తామలను, ధృష్టద్యుమ్నుడు విరాటభగదత్తులను, అభిమన్యుడు ఉపపాండవులు పర్వతదేశాల 
రాజులను సాగనంపారు. ఆ తరువాత. 


విశేషం: కర్ణ శల్యుల విషయం మూలంలో లేదు. అనేక ప్రతుల్లో సుబలులి అనటానికి బదులు 'సౌబలులి అని ఉంది. 
కాని మూలంలో సుబలుడినే నకులుడు సాగనంపినట్టుంది. 'నకులః సుబలం రాజన్‌ సహపు(త్రం సమన్వయాతొ (భండార్కరు 
ప్రతి 2-42-43) సుబలుడు= గాంధారరాజు, గాంధారియొక్క తండ్రి. ఆయన పెద్దవాడు, గారవించదగినవాడు కనుక 
నకులుడు ఆయనవెంట వెళ్ళి పంపటమే సమంజసం. సౌబలు డంటే సుబలుని కొడుకు - శకుని. 


క సతత ధన దానముల బూ । జితులయి తృప్తులయి గుణవిశిష్టమహీదే 
వతవరులు ధర్మసుతు మా । నితగుణు దీవించి చనిరి నిజ గృహములకున్‌. 77 


ప్రతిపదార్థం: గుణ, విశిష్ట, మహీదేవత, వరులు= గుణంచేత గొప్పవాళ్ళయిన (బ్రాహ్మణ్రేష్టులు; సతత, ధన, దానములన్‌= 
ఎడతెగని ధనదానాలచేత; పూబితులు+అయి= పూజించబడినవాళ్ళయి; మానిత, గుణున్‌= గౌరవించదగినగుణాలు కలవాడయిన; 
ధర్మసుతున్‌= ధర్మరాజును; దీవించి; నిజగృహములకున్‌= తమ ఇండ్లకు; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: గుణాలచేత గొప్పవాళ్ళయిన (బ్రాహ్మణోత్తములంతా- ఎడతెగని ధనదానాలతో తృప్తిపొంది, గౌరవించదగిన 
గుణాలు కలవాడైన ధర్మరాజును దీవించి, తమ తమ ఇండ్లకు వెళ్ళారు. 


వ. నారాయణుండును బాండునందనుల నందం గ్రమంబున వీడ్కొని ద్వారవతికిం బోవుచుండి ధర్మరాజున 
కి ట్లనియె. 78 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శ్రీకృష్ణుడుకూడ పాండవులందరికి ఒకరి తరువాత ఒకరికి వీడ్కోలు చెప్పి ద్యారవతీనగరానికి పోబోతూ 
ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


తే. సకలభూతసంఘంబు పర్దన్యుం బక్షి । సమితి బహుఫలవృక్షంబు, నమరు లింద్రు 

ననిశమును నుపజీవించునట్లు బంధు । జనులు ని న్నుపజీవింప మనుము పేర్తి 79 
ప్రతిపదార్థం: సకల, భూత, సంఘంబు= అన్ని ప్రాణుల సమూహం; పర్దన్యున్‌= మేఘుణ్ణి; పక్షి, సమితి= పక్షుల సమూహం; 
బహు, ఫల, వృక్షంబున్‌= పెక్కు పండ్లున్న చెట్టును; అమరులు= దేవతలు; ఇంద్రున్‌= దేవేంద్రుణ్ణి; అనిశమును= ఎల్లప్పుడూ; 
ఉపజీవించునట్టు= ఆశ్రయించి (బ్రతికేటట్టు; బంధుజనులు; నిన్నున్‌+ఉపజీవింపన్‌= నిన్ను ఆశ్రయించి (బ్రతికేటట్టుగా; 
పేర్మిన్‌= గొప్పగా; మనుము= జీవించుము. 


తాత్పర్యం: ధర్మరాజా! అన్ని ప్రాణులు మేఘుణ్ణి, పక్షిసమూహం పెక్కుఫలాలున్న వృక్షాన్ని, దేవతలు దేవేంద్రుణ్ణి, 
ఎల్లప్పుడు ఆ(శ్రయించి బీవిస్తున్నట్టు- బంధువులందరు ని న్నాశ్రయించి (బతికేలా గొప్పగా మనుగడ సాగించు. 


విశేషం: అలం: ఉపమ. బంధుజనులు రాజును ఆశ్రయించే విధాలను, రాజు వాళ్ళను రక్షించే పద్దతులను ఈ పద్యంలో 
వాడిన మూడు ఉపమానాలు సూచిస్తున్నాయి. ప్రాణులకు జలం ప్రాణాధారం, అలాగే బంధుజనుల ప్రాణరక్షణభారం రాజు 
వహించాలి. పండ్లవృక్షాన్ని పక్షులు ఆహార నివాసాలకొరకు ఆ(శ్రయిస్తాయి. అలాగే రాజు తనను ఆశ్రయించిన బంధువులకు 
ఆహారనివాసాలకు అవసరమైన (ద్రవ్యాలను అందించాలి. అంటే ఆశ్రయ మిచ్చి పోషించా లని భావం. అమరులు ఇంద్రుణ్ణి 
ఆశ్రయించి సురక్షితులుగా ఉండా లని ఆశిస్తారు. అలాగే రాజు బంధువులకు రక్షాకవచంగా నిలవాలి. ఈ మాటలు ఒక 
బంధువుగా శ్రీకృష్ణుడు చెప్పటంలో విశేషం ఉన్నది. (సంపా.) 


వ. 'మణియు నప్రమత్తుండవయి నిఖిలప్రజారక్షణంబు సేయు'మనిన6 గృష్టునకు ధర్మరా జి ట్లనియె. 80 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; అప్రమత్తుండవు+అయి= ఏమరుపాటు లేనివాడివై; నిఖిల, (ప్రజా, రక్షణంబు, 
చేయుము= అందరు ప్రజలను రక్షించుము; అనినన్‌, కృష్ణునకున్‌; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అంతేకాక, ఎటువంటి ఏమరుపాటు లేకుండా (ప్రజలందరిని రక్షించు? అని శ్రీకృష్ణుడు అనగా 
ధర్మరాజు ఇలా అన్నాడు. 


ఉ. నీకరుణం గరంబు రమణీయతరంబయి సర్వవిఘ్నదూ 
రీకృతమై సమాప్తి నొనరెన్‌ ధరణీధర! యిమ్మఖంబు; భూ 
లోకములోన నేను నృపలోక నమస్కృతి( గీర్తి( బర్వితిన్‌; 
నా కులమున్‌ వెలింగి సుగుణంబుల కాస్పదమై పవిత్రమై. 81 


ప్రతిపదార్థం: ధరణీధర= భూమిని ధరించినవాడా! శ్రీకృష్ణా; నీ, కరుణన్‌= నీ దయచేత; ఈ, మఖంబు= ఈయజ్ఞం; 
కరంబు= మిక్కిలి; రమణీయ తరంబు+అయి= ఎక్కువ మనోహరమైనదయి; సర్వ, విఘ్న దూరీకృతము+ఐ= అన్ని 
ఆటంకాలకు దూరం చేయబడినదై; సమాప్తిన్‌+ఒనరెన్‌= ముగింపుతో ఒప్పింది; లోకములోనన్‌; నేను; నృప, లోక, నమస్కృతిన్‌, 
కీర్తిన్‌= రాజసమూహం యొక్క నమస్కారంచేత కీర్తితో; పర్వితిన్‌= ప్రసిద్దుడనయ్యాను; సుగుణంబులకున్‌= మంచిగుణాలకు; 
ఆస్పదమై= ఉనికిపట్టయి; పవిత్రము+ఐ= పరిశుద్దమై; నా, కులమున్‌= నాయొక్క వంశంకూడ; వెలింగెన్‌= (ప్రకాశించింది. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 175 


తాత్సర్యం: భూభారాన్ని వహించిన ఓ శ్రీకృష్ణా! నీ దయతో ఈయజ్ఞం ఎంతో మనోజ్ఞమై, నిర్విఘ్నమై, 
శోభాయమానంగా ముగిసింది. లోకంలో రాజులంతా నమస్కరించటంవల్ల వచ్చిన కీర్తితో నేను ప్రసిద్దుడి నయ్యాను. 
నా వంశం కూడ మంచిగుణాలకు నిలయమై, నిర్మలమై (ప్రకాశించింది. 


విశేషం: ధరణీధర! అనే సంబోధనలో 'భూభారాన్నే వహించిన నీకు నా యజ్ఞభారాన్ని వహించటం ఒక లెక్కా" అనే ధ్వని 
కూడ లేకపోలేదు. (ఆనందపూర్ణమయిన ధర్మరాజు హృదయం అక్షరరమ్యంగా మాధుర్యగుణ బంధురంగా ఈ పద్యంలో 
ప్రతిఫలించింది. - సంపా.) 


క ద్వారవతి నుండియును నిట | యారసియుండునది దానవాంతక! లోకా 
ధార! సమీపస్టుండవ । దూరంబున నుండియుం జతుర్గుజ! మాకున్‌. 82 


ప్రతిపదార్థం: దానవ+అంతక!= రాక్షసులను నాశ మొనర్చేవాడా! లోక+ఆధార= లోకానికి ఆధారమైనవాడా! చతుర్చ్భుజ!= 
నాలుగుభుజాలు కలవాడా!- శ్రీ కృష్ణా!; ద్వారవతిన్‌+ఉండియును= ద్యారకానగరంలో ఉన్నప్పటికిని; ఇటన్‌= ఇక్కడ; ఆరసి+ 
ఉండునది= (మా యోగక్షేమాలను) విచారిస్తూ ఉండవలసింది; దూరంబునన్‌, ఉండియున్‌= దూరంలో ఉండికూడ; మాకున్‌; 
సమీపస్టుండవు+అ= దగ్గరివాడివే. 


తాత్సర్యం: రాక్షసుల్ని నాశం చేసేవాడా! లోకానికి ఆధారమైనవాడా! నాలుగు భుజాలు కలవాడా! శ్రీకృష్ణా! నీవు 
ద్యారకానగరంలో ఉన్నప్పటికీ, ఇక్కడి మా యోగక్షేమాలు విచారించు, దూరంగా ఉన్న నీవు మా కెప్పుడూ 
దగ్గరివాడివే. 


విశేషం: ధర్మరాజు శ్రీకృష్ణుని శక్తిసామర్థ్యాల్ని, మాహాత్మా్యాన్ని ప్రశంసించి, 'నీ వెక్కడున్నా ఇక్కడ మా యోగక్షేమాల్ని 
విచారించవలసిన బాధ్యత నీదే' అని అనన్యభక్తితో అంటున్నాడు. (ఈ మాటల్లో సర్వేశ్వరుని అనంతశక్తిమత్యాన్నీ, అనంత 
వ్యాపకత్యాన్నీ ధర్మరాజు ధ్వనిమయంగా స్తుతించాడు. (ద్రౌపదీమానసంరక్షణ ఘట్టంలో ఈ వాక్యం నిజం కానున్నది. ఇది 
వస్తుధ్వని. - సంపా.) 


వ. 'నిన్నుం బాసి నిమిషంబయిన నిర్వహింప నేరిమని ధర్మరా జెట్టకేనియు గరుడగమనుగమనంబున 
కొడంబడియె; నంత. 83 


ప్రతిపదార్థం: నిన్నున్‌+పాసి= నిన్నువిడిచి; నిమిషంబు+అయినన్‌; నిర్వహింపనేరము= జీవితాన్ని నడుపుకోలేము; అని; 
ధర్మరాజు; ఎట్టకేనియున్‌= అతి కష్టంమీద; గరుడ, గమను, గమనంబునకున్‌= (గరుత్మంతుని మీద ప్రయాణంచేసేవాని 
(ప్రయాణానికి) శ్రీకృష్ణుని (ప్రయాణానికి; ఒడంబడియెన్‌= అంగీకరించాడు; అంతన్‌= తరువాత. 


తాత్సర్యం: 'నిన్ను విడిచి నిమిషంకూడా ఉండలేము అంటూ ధర్మరాజు ఎంతోకష్టంమీద శ్రీకృష్ణుని (ప్రయాణానికి 
అంగీకరించాడు. ఆ తరువాత. 


విశేషం: గరుడ గమనుండు-గరుడునిపై ప్రయాణం చేసేవాడు - విష్ణుమూర్తి - శ్రీకృష్ణుడు. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనిలజవాశ్వయుక్తమయి హాటకరత్న విచిత్ర తార్‌క్ష్య కే 

తనమయి మేఘనాదమయి దారుక సారథియైన దివ్య కాం 

చన రథ మెక్కి యాక్షణమ సాత్వతకుంజరు. డేంె భక్తి నా 

తని ననిచెన్‌ యుధిష్టిరుండు దమ్ములు దానును బాదచారియై. 84 
ప్రతిపదార్థం: సాత్వత, కుంజరుండు= సాత్వతవంశశ్రేష్టుడు - శ్రీకృష్ణుడు; అనిల, జవ+అశ్య, యుక్తము+అయి= వాయువేగం 
గల గుర్రాలతో కూడినదై; హాటక, రత్న, విచిత్ర, తార్‌క్ష్య, కేతనము+అయి= బంగారుతో, రత్నాలతో, చాలా చిత్రమైన రంగు 
గల గరుడధ్వజం కలదై; మేఘ, నాదము+అయి= మేఘ గర్జ్దనం వంటి శబ్దం కలదై; దారుక, సారథి, ఐన= దారుకుని 
సారథిగా గలదైన; దివ్య, కాంచన, రథము= దేవతాసంబంధమైన బంగారు రథాన్ని; ఎక్కి; ఆ, క్షణము+ఆ= ఆ నిమిషాన్నే; 
ఏలొన్‌= వెళ్ళాడు; యుధిస్టిరుండు= ధర్మజుడు; తమ్ములు; తానును; పాదచారియె= నడిచివెళ్ళి; భక్తిన్‌= భక్తితో; అతనిన్‌= 
ఆ కృష్ణుని; అనిచెన్‌= సాగనంపాడు. 


తాత్పర్యం: సాత్వత వంశశ్రేష్టుడైన శ్రీకృష్ణుడు- వాయువేగం గల గుర్రాలు, బంగారుతో, రత్నాలతో చిత్రమైన 
గరుడధ్వజం, మేఘగర్ణన లాంటిశబ్దం కలిగి- దారుకుడు సారథిగా ఉన్న దివ్యమైన కాంచన రథాన్ని అధిరోహించి 
ఆ క్షణమే ద్వారకకు బయలుదేరివెళ్ళాడు. ధర్మరాజు తమ్ములతో కూడ నడిచి వెళ్ళి, భక్తి భావంతో శ్రీకృష్ణుణ్లి 
సాగనంపాడు. 


విశేషం: సాత్వతుడు వృష్టి తండ్రి. ధర్మరాజు స్వయంగా నడిచి వెళ్ళి సాగనంపింది ఒక శ్రీకృష్ణుల్లే. (శ్రీకృష్ణుడి రథయాత్రలో 
కానవచ్చే జాదాత్త్యాన్ని, గతిగాంభీర్యాన్ని, శబ్దాలంకార భ్రాంతిని కలిగించే వివిధ మధురాక్షరసంయోజనంవలన కలిగిన అక్షరరమ్యత 
అనుభూతికి అందిస్తున్నది. రథగమనమధురనాదమే ఈ వృత్తరచనమా అనిపిస్తున్నది. వృత్తం ్రతిపాదం చివరిఅక్షరం దగ్గర 
విరిగి ముందుపాదంలోకి గతి చొచ్చుకొనిపోయే నిర్మాణసమత మార్గాభేదత్యాన్ని ధ్వనింపచేస్తున్నది. సమత అనే గుణం 
సంపన్నమై సహృదయహృదయాలను సమ్మోదపరుస్తున్నది. - సంపా.) 
క తగిలి విలోచన గోచర । మగు నంతకు దృష్టి నిలిపి యట హృదయం బి 

మ్ముగం జొనిపి యెట్టకేనియు । మగిడిరి హరి ననిచి దీనమతి. బాండుసుతుల్‌. 85 
ప్రతిపదార్థం: పాండుసుతుల్‌= పాండురాజుకుమారులు-పాండవులు; తగిలి= వెంటవెళ్ళి; విలోచన, గోచరము+అగునంతకున్‌= 
కంటికి కనిపించినంతదూరం; దృష్టి= చూపు; నిలిపి; అటన్‌= ఆవల; హృదయంబు= మనస్సును; ఇమ్ముగన్‌= ప్రీతితో; 
చొనిపి= చొప్పించి - అంటే చూపులకు బదులు మనస్సును ప్రవేశపెట్టి; ఎట్టకేనియున్‌= అతికష్టంతో; హరిని= శ్రీకృష్ణుణ్ణి; 
అనిచి= సాగనంపి; దీనమతిన్‌= దీనతను పొందిన బుద్దితో - అంటే శూన్యం, నీరసం అయిన మానసిక స్థితితో; మగిడిరి= 
వెనుదిరిగారు. 


తాత్పర్యం: పాండవులు శ్రీకృష్ణుని రథం వెంట వెళ్ళి, కంటికి కనిపించినంతదూరం చూచి, ఆవల చూపులకు 
బదులు మనస్సును పంపి, అతికష్టంమీద ఆయనను సాగనంపి దీనుల్లా తిరిగి వచ్చారు. 


నిశేషం: కొంతవరకే వెళ్ళేది కంటిచూపు. ఎంతవరకైన వెళ్ళేది వ్యక్తిమనస్సు. జీవితంలో తమ కెంతో సాయంచేసి, అండగా 
నిలిచిన ఆత్మీయుణ్ణి సాగనంపి, ఆయన వెంట మనస్సును పంపి, ఇంటికి తిరిగి వచ్చే వ్యక్తుల దీనమతి, శూన్యస్థితి 
అనుభవైకవేద్యమే కాని, వివరణ సాధ్యం కాదు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 177 
సాండవ సభామహిమకు దుర్యోధనుండు లజ్జితుం డగుట (సం. 2-43-1) 


వ. అట దుర్యోధనుండు శకునియుం దానును సభావిభవంబు( జూచు వేడుక నందు. గొన్ని దినంబు లుండి, 
యొక్కనాండు దాని యపూర్వరమణీయతకు విస్మితుం డగుచు నయ్యయి ప్రదేశంబులం గ్రుమ్మరువాండు 
వివృతంబైన ద్వారదేశంబు సంవృతంబుగా వగచి చొరనొల్లక, సంవృతంబైనదాని వివృతంబుగా వగచి 
చొరంబోయిలలాట ఘట్టితగృహద్వారుండయి, సమప్రదేశం బున్నతంబుగా వగచి యెక్కసమకట్టి, 
నీలాళ్మరశ్మి స్థగితంబైన విమలమణిస్థలంబు జలాశయంబుగా వగచి పరిధానం బెగంద్రోచికొని, 
స్పటికదీప్తిజాల పరివృతంబైన జలాశయంబు స్టలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి, క్రమ్మణిన 
వానిం జూచి పాంచాలియుం బాండుకుమారులును నగి రంత. 86 


ప్రతిపదార్థం: అటన్‌= అక్కడ; దుర్యోధనుండు; శకునియున్‌; తానును; సభా, విభవంబున్‌= మయసభయొక్క గొప్పతనం; 
చూచు, వేడుకన్‌= చూడాలనే కుతూహలంతో; అందున్‌= ఇంద్రప్రస్థంలో; కొన్ని, దినంబులు; ఉండి; ఒక్కనాండు; దాని= ఆ 
మయసభయొక్క; అపూర్వ రమణీయతకున్‌= అరుదైన సౌందర్యానికి; విస్మితుండు+అగుచున్‌= ఆశ్చర్యంపొందుతూ; ఆ+అయి, 
ప్రదేశములన్‌= సభలోపలి ఆయా (ప్రదేశాలలో; (క్రుమ్మరువా(డు= తిరుగుతున్నట్టి ఆ దుర్యోధనుడు; వివృతంబు+అయిన= 
తెరువబడి ఉండే; ద్వార, దేశంబు= వాకిలిని; సంవృతంబుగా= మూసి ఉన్న దానినిగా; వగచి= తలంచి; చొరన్‌+ఒల్లక= 
ప్రవేశించటానికి ఇష్టపడక; సంవృతంబు+ఐన, దానిన్‌= మూసివేయబడి ఉండే వాకిలిని; వివృతంబుగా= తెరువబడి ఉండే 
దానినిగా; వగచి= తలంచి; చొరన్‌, పోయి= (ప్రవేశించబోయి; లలాట, ఘట్టిత, గృహ, ద్వారుండు+అయి= నొసట కొట్టుకొన్న 
గృహద్యారం కలవాడై-అంటే నొసలు గృహద్యారానికి కొట్టుకొని; సమ, (ప్రదేశంబు= సమతలంగా ఉండే చోటును; ఉన్నతంబుగా= 
ఎత్తైన ప్రదేశంగా; వగచి= తలంచి; ఎక్కన్‌= ఎక్కటానికి; సమకట్టి= పూనుకొని; నీల+అశ్మ, రశ్మి, స్థగితంబు+ఐన= నీలపు 
రాళ్ళ కాంతులచేత కప్పబడిన; విమల, మణి, స్థలంబు= నిర్మలమైన మణులు పొదగబడిన (ప్రదేశాన్ని; జల+ఆశయంబుగా= 
నీటి మడుగుగా; వగచి= తలచి; పరిధానంబు= కట్టుకొన్నధోవతి; ఎగ, త్రోచికొని= పైకెత్తి పట్టుకొని; స్ఫటిక, దీప్తి జాల, 
పరివృతంబు+ఐన= పటికపు రాళ్ళ కాంతి సమూహంచేత చుట్టబడిన దయిన; జల+ఆశయంబు= నీటి మడుగును; 
స్థలంబుగా= నేలగా; వగచి= తలచి; కట్టిన, పుట్టంబు= కట్టుకున్న వస్త్రం; తడియన్‌= తడిసిపోయేటట్టు చొచ్చి= అందులో 
ప్రవేశించి; (క్రమ్మణిన= వెనుదిరిగిన; వానిన్‌= ఆ దుర్యోధనుణ్ణి; చూచి; పాంచాలియున్‌= (ద్రౌపదియు; పాండుకుమారులును= 
పాండవులును; నగిరి= నవ్వారు; అంతన్‌= తరువాత. 


తాత్సర్యం: దుర్యోధనుడు, శకుని - మయసభా విశేషాలు చూడాలన్న కుతూహలంతో ఇంద్రప్రస్థంలోనే కొన్ని 
రోజులు ఉన్నారు. ఒకరోజు దుర్యోధను డొక్కడే ఆ మయ సభయొక్క అపూర్వసౌందర్యానికి ఆశ్చర్యపడి, అందుండే 
ఆ యా (ప్రదేశాలు తిరిగి చూడటం ప్రారంభించాడు. ఒకచోట తెరచిన ద్వారాన్ని మూసిన దానినిగా తలచి 
ముందుకు వెళ్ళక వెనుదిరిగాడు. మరొకచోట మూసినద్యారాన్ని తెరచినదానినిగా తలచి ముందుకు పోబోయి 
నొసలు కొట్టుకొన్నాడు. సమతల ॥ప్రదేశాన్ని ఎత్తైన స్థలంగా తలచి ఎక్కబోయాడు. ఒకచోట నీలపురాళ్ళ కాంతులు 
కప్పిన మణిమయ ప్రదేశాన్ని నీటిమడుగుగా భ్రమించి కట్టుకొన్న బట్టలు ఎగబట్టుకొని నడిచాడు. మరొకచోట 
సృటికపు రాళ్ళ కాంతులు కప్పిన నీటి మడుగును నేలగా తలచి ముందుకు నడిచి కట్టుబట్టలు తడుపుకొని 
వెనుదిరిగాడు. అతణ్మి చూచి ద్రౌపదితోపాటు పాండవులు కూడ నవ్వారు. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇది అభిమానధనుడైన దుర్యోధనుని భంగపాటు. పాండవులపై అతని అసూయా ద్వేషాలను అంతకంత అధికం 
చేసిన భంగపాటు. (ద్రౌపదీమానభంగయల్చానికి (త్రోవతీసిన భంగపాటు. రాజసూయయాగంవల్ల కలుగబోయే మహాసం[గ్రామానికి 
ఇది తొలినాటు. 


ఆ. దాని నెటి(గి ధర్మతనయుండు ధృతరాష్తు | తనయునకు సమీరతనయుచేత 
దివ్యవస్రములును దివ్యభూషణములు । నిచ్చి పుచ్చెం బ్రీతి యేర్పడంగ. 87 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ దుర్యోధనుని తడిసిన బట్టలతో కూడినస్థితిని; ఎటింగి= తెలుసుకొని; ధర్మతనయుండు= 
ధర్మరాజు; ధృతరాష్ట్రతనయునకున్‌= ధృతరాష్టుని కుమారుడైన దుర్యోధనునికి; సమీర, తనయుచేతన్‌= వాయుపుత్రుడైన 
భీమసేనునిచేత; దివ్య, వస్తములును= మంచి బట్టలను; దివభూషణములును= మంచి ఆభరణాలను; (పీతి= గ్రేమ; 

ఫు “ఆ టె ఛీ [ న్స్‌ 
ఏర్పడంగన్‌= 'ప్రకటమయ్యేటట్టుగా; ఇచ్చి పుచ్చెన్‌= ఇచ్చి పంపించాడు. 


తాత్పర్యం: దుర్యోధనుని కట్టుబట్టలు తడిసిన స్థితిని చూచి, ధర్మరాజు అతనికి మంచి వ(స్తాలు, ఆభరణాలు 
తన (పేమ ప్రకటమయ్యేలా భీమసేనునిచేత ఇచ్చి పంపించాడు. 


విశేషం: ధర్మరాజుకు దుర్యోధనునిమీద అంతగ్రేమ ఉంటే మంచివ(స్తాలు, ఆభరణాలు ఇచ్చి పంపటం మంచిదే. కాని, అవి 
భీమసేనునిచేతనే ఇచ్చి పంపాలా? మరొక తమ్ముడిచేత పంపకూడదా? తిక్కనగారు ధర్మజుణ్ణి 'మెత్తనిపులి అనటం 
ఇలాంటివాటిని దృష్టిలో పెట్టుకొని కాబోలు. ఆగర్భశత్రువైన భీమసేనుని చేత అలా ఇచ్చి పంపితే అవమానం పాలైన 
అభిమానధనుడు దుర్యోధనునికి పుండుమీద కారం చల్లినట్టుండదా? 


వ. దుర్యోధనుం డట్లు సభాప్రలంభంబునకు లజ్జితుండయి పాండవుల వీడ్కొని గజపురంబున కరిగి ధర్మరాజు 
రాజసూయంబు దన కసూయాజననం బగుటయు సకలజనమనో నయనోత్సవంబయిన తత్సభాలక్ష్మి 
దన మనోనయనంబుల కగ్నిజ్వాలయై మహాదాహంబు సేయుటయు సంతప్ప్తుండై నిదాఘదాహంబున 
నింకి తజుంగు నల్పజలాశయంబునుం బోలె దద్దయుం దటింగి. 88 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; అట్టు= ఆ విధంగా; సభా ప్రలంభంబునకున్‌= సభవల్ల మోసపోవటానికి; లజ్జితుండు+ఐ= 
సిగ్గుపడినవాడై; పాండవులన్‌; వీడ్కొని= వదలి; గజపురంబునకున్‌= హస్తిపురానికి; అరిగి= వెళ్ళి; ధర్మరాజు, రాజసూయంబు= 
ధర్మరాజుయొక్క రాజసూయయాగం; అసూయా, జననంబు+అగుటయున్‌= అసూయను పుట్టించేది కాగా; సకల, జన, 
మనః+నయన+ఉత్సవంబు+అయిన= అందరు (ప్రజల మనస్సులకు, కన్నులకు పండువు అయిన - అంటే అందరికీ 
సంతోషాన్ని కూర్చిన; తత్‌+సభా, లక్ష్మి= ఆ మయసభా వైభవం; తన, మనః+నయనంబులకున్‌= తనయొక్క మనస్సుకు, 
నేత్రాలకు; అగ్ని, జ్యాల+ఐ= నిప్తుమంట అయి; మహా, దాహంబు, చేయుటయున్‌= మిక్కిలిగా కాల్చటంచేత; సంతప్తుండు+ఐ= 
ఎక్కువ దుఃఖం పొందినవాడై; నిదాఘ, దాహంబునన్‌= వేసవి వేడిమిచేత; ఇంకి= నీళ్ళు ఇంకిపోయి; తజుంగు= తగ్గిపోయే; 
అల్ప, జల+ఆశయంబునున్‌+పోలెన్‌= చిన్ననీటిమడుగువలె; తద్దయున్‌= మిక్కిలి; తజింగి= కృశించి. 


తాత్పర్యం: ఆ విధంగా దుర్యోధనుడు మయసభవల్ల మోసపోయి, అవమానం పాలైనందుకు సిగ్గుపడ్డాడు. 
పాండవుల్ని వదలి హస్తినకు వెళ్ళాడు. ధర్మరాజు రాజసూయం అతనికి అసూయ కలిగించింది. అందువల్ల - 
అందరి మనస్సులకు, కళ్ళకు ఆనందాన్ని కూర్చిన ఆ మయసభా వైభవం - అతని మనస్సుకు, కళ్ళకు నిపష్తుమంట 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 179 


అయింది. అమితంగా అతలబ్లి దహించింది. దుఃఖంతో కుమిలిపోయాడు. వేసవి వేడికి నీళ్ళింకి తరిగిపోయిన నీటి 
మడుగులా కృళించి- 


విశేషం: అలం. ఉపమ. 


క. కందు గల పసిండి గాంచినం । గంది వివర్ణమయినట్లు కౌరవుకాయం 
బొంద6గ వివర్ణమయి కడు । వందె మనస్తాపహవ్యవహదాహమునన్‌. 89 


ప్రతిపదార్థం: కందు= మాలిన్యం; కల; పసిండి= బంగారాన్ని; కాంచినన్‌= కాల్చగా; కంది= నలుపెక్కి; వివర్షము+అయిన, 
అట్టు= రంగును కోల్పోయినట్టు; మనస్తాప, హవ్యవహ, దాహమునన్‌= మనోవేదన అనే అన్నియొక్కవేడిచేత; కౌరవుకాయంబు= 
దుర్యోధనుని శరీరం; ఒందంగన్‌= స్పష్టంగా తెలిసేటట్టుగా; వివర్షము+అయి= కళావిహీనమై - అంటే వెలవెలపోయి; కడున్‌= 
మిక్కిలి; వందెన్‌= దుఃఖంచేత కృశించింది. 


తాత్సర్యం: మాలిన్యం గల బంగారాన్ని బాగా కాలిస్తే (వేడిచేస్తే అది నలుపెక్కి ఎంతగా తన రంగును కోల్ఫోతుందో 
మనోవేదన అనే నిప్పువేడిచేత దుర్యోధనుని శరీరం అంత కళావిహీనమైంది. కృశించింది. 


నిశేషం: అలం: రూపకాను[ప్రాణితఉపమ. ఎదుటివారి అభివృద్దిని చూచి సంతోషించటం సజ్ఞనలక్షణం. ఈర్హ్యపడటం 
దుర్జనస్వభావం. ఈర్ష్య చాలాచిత్రమైన దుర్గుణం. అది ఒకరితో చెప్పుకోటానికి వీలులేనిది. అట్లని ఓర్చుకొనటానికి 
సాధ్యంకానిది. ఒక విధంగా అది కర్రకు అంటుకొన్న నిప్పులాంటిది. ఎదుటివాళ్ళను కాల్చేమాట ఎలా ఉన్నా మొదట కర్రను 
మాత్రం అది కాల్చకమానదు. ఇప్పుడు దుర్యోధనుని స్థితి ఇదే. 
క అవనీ రాజ్యవ్యాపా । రవిహీనుం డయి సుహృద్విరంజను. డై కౌ 

రవపాంసనుండు పాప । వ్యవసాయమునందు బుద్ది వదలక నిలిపెన్‌. 90 


ప్రతిపదార్థం: కౌరవ, పాంసనుండు= కౌరవ కులానికి అపకీర్తి తెచ్చేవాడు-దుర్యోధనుడు; అవనీ, రాజ్య, వ్యాపార, విహినుండు+ 
అయి= రాజ్యపరిపాలన వ్యవహారాలు మానినవాడై; సుహృత్‌+విరంజను(డు+ఐ= స్నేహితులపట్ట ఇష్టంలేనివాడయి; పాప, 
వ్యవసాయంబునందున్‌= పాపపుపని చేయటంలో; బుద్ది= మనస్సు; వదలక= విడువక-అంటే గట్టిగా; నిలిపెన్‌= నిలిపాడు. 


తాత్పర్యం: కౌరవకులానికి అపకీర్తి కలిగించే దుర్యోధనుడు, రాజ్యవ్యవహారాలు చూడటం మాని, స్నేహితులను 
కలయటానికి కూడ ఇష్టపడక, పాపపుపని చెయ్యటంలో పట్టుగా బుద్ది నిలిపాడు. 


వ. ఇట్లు సకల సుఖోపభోగ విముఖుండయి యెవ్వరితోడం బలుక కున్న దుర్యోధనుం జూచి శకుని యి 
ట్లనియె. 91 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సకల, సుఖ+ఉపభోగ, విముఖుండు+ఐ= అన్ని సుఖాలను అనుభవించటానికి ఇష్టంలేని 
వాడై; ఎవ్వరితోడన్‌= ఎవరితోకూడ; పలుకక+ఉన్న= మాట్లాడకుండ ఉన్నటువంటి; దుర్యోధనున్‌; చూచి; శకుని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా ఏ సుఖం అనుభవించటానికి ఇష్టంలేని వాడై, ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండే 
ఆ దుర్యోధనుణ్ణి చూచి శకుని ఇలా అన్నాడు. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఇన్ని దినములయ్యె నేటికి నాతోడ । నిభపురేశ! పలుక విట్టు లేల? 

నీ ముఖంబు దీర్హ నిశ్వాస ధూమ సం । హతులం జేసి కలుషమయిన యదియు. 92 
ప్రతిపదార్థం: ఇభ, పుర+-ఈశ= ఓ హస్తినాపురరాజా! దుర్యోధనా!; ఇన్ని, దినంబులు+అయ్యెన్‌= ఇన్ని రోజులయింది-అంటే 
చాలా రోజులనుండి; ఏటికిన్‌= ఎందుచేత; నాతోడన్‌; పలుకవు= మాట్లాడవు; ఇట్టుల= ఈ విధంగా; ఏల= ఎందుచేత; నీ, 
ముఖంబు; దీర్భ, నిశ్వాస, ధూమ, సంహతులన్‌+చేసి= నిట్టూర్పుపాగల సమూహాలచేత; కలుషము+అయిన, అదియు= 
మలినమైనది. 


తాత్సర్యం: ఓ హస్తినాపురరాజా! దుర్యోధనా! ఇన్ని రోజులుగా నీవు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుచేత 
నీ ముఖం ఈ విధంగా వేడి నిట్టూర్పులతో మలినమైపోయింది? 


విశేషం: వేడినిట్టూర్సులు వెలితికి చిహ్నాలు. వేదనకు సూచికలు. 'ఇభపురేశు - అనే సంబోధన - నీవు హస్తినాపురాధీశ్వరుడివి 
కదా! నీ కేమి కొరత? ఎందుల కీ నిట్టూర్పులు? ఏమి నీ వేదన? తప్పక చెప్పు అని తరచి అడిగేదిగా ఉంది. 
కు నా కెటింగింపుము దీని, న । నేకాగ్రతం బొందనేల యే నుండగ? న 

వ్యాకులభవత్రతాప ని । రాకృతులు ధరిత్రిలోని రాజులు నీకున్‌. 93 


ప్రతిపదార్థం: దీనిన్‌= నీ దుఃఖకారణాన్ని; నాకున్‌+ఎజింగింపుము= నాకు తెలియజెప్పుము; ఏన్‌+ఉండంగన్‌= నేనుండగా; 
అనేకా(గ్రతన్‌= చింతను; పొందన్‌+ఏల= పొందటమెందుకు? ధరిత్రిలోని= భూమిలోని; రాజులు; నీకున్‌? అవ్యాకుల, భవత్‌+ 
ప్రతాప, నిరాకృతులు= కలతచెందని నీ పరాక్రమంచేత అణగించబడినవారు. 


తాత్సర్యం: ల్సి దుఃఖకారణాన్ని నాకు చెప్పు. నే నుండగా నీవు చింతించట మెందుకు? భూమిమీద రాజులంతా 
నీ స్థిరపరాక్రమంచేత అణచివేయబడిన వాళ్ళే కదా! 


వ. “ఇంత సంతాపింప నేల? యనిన నాశకునికి దుర్యోధనుం డిట్లనియె. 94 


తాత్సర్యం: 'ఇంతగా నీవు దుఃఖించట మెందుకు? అని అనగానే ఆ శకునితో దుర్యోధనుడు ఇలా అన్నాడు. 


దుర్యోధనుని దురాలోచనము (సం. 2-43-19) 


ఉ. నీవును జూచి, తట్టిసభనేని వినంబడ దేయుగంబులన్‌; 

భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్ట భో 

గావహ మేక్రియం బడసెనయ్య? మహాత్ముడు దాన నేమి సం 

భావితభాగ్యు. డయ్యెను బ్రభాకరతేజుండు ధర్మజుం డిలన్‌. 95 
ప్రతిపదార్థం: నీవును= నీవుకూడ; చూచితి= చూచావు; అట్టి, సభన్‌+ఏని= అటువంటి సభనుగురించి ఏ మాత్రం; ఏ 


యుగంబులన్‌= ఏ యుగాల్లోకూడ; వినంబడదు= వినబడలేదు; భూవలయంబులోన్‌= భూమండలంలో; అది= ఆ మయసభ; 
అపూర్వము= ముందెన్నడూ లేనట్టిది; సర్వ, మనోజ్ఞము= అన్నివిధాల (అందరికీ) అందమైనట్టిది; ఇష్టభోగ+ఆవహము= కోరిన 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 181 


సుఖాలను కలగజేసేటటువంటిది; మహాత్ముండు= గొప్పవాడైన ధర్మరాజు; ఏ (క్రియన్‌= ఏ విధంగా; పడసెన్‌+అయ్య= 
పొందాడయ్యా! దానన్‌= ఆ సభచేత; ఏమి= ఎంతగొప్పగా; (ప్రభాకర తేజుండు= సూర్యునితో సమానమైన కాంతికలవాడు; 
ధర్మజుండు= ధర్మరాజు; ఇలన్‌= భూమిమీద; సంభావిత భాగ్యుండు+అయ్యెను= గౌరవించబడిన వైభవం కలవాడయ్యాడు. 


తాత్సర్యం: నీవుకూడ చూచావుకదా! ఏ యుగంలో కూడ అలాంటి సభ ఉన్నట్లే వినలేదు. భూమండలంలో అది 
అపూర్వం. అన్నివిధాల రమణీయం. కోరిన సుఖాలన్నీ ఇచ్చే ఆ సభను, ఆ మహాత్ముడు ధర్మరాజు ఏ విధంగా 
పొందాడోకదా! సూర్యతేజుడైన ధర్మరాజు దాన్ని పొంది ఈ లోకంలో ఎంత గౌరవం పొందిన భాగ్యం కలవాడయ్యాడు! 


విశేషం: గుణం : అర్థవ్యక్తి, రాజసూయంలో ఆ మయసభావైభవం అన్నింటికంటె మిన్నగా దుర్యోధనుని కన్ను కుట్టింది. 
(ఈ సందర్భంలో అతని మనోవేదనను వ్యక్తంచేసిన పద్యాలను అర్థవ్యక్తి గుణరంజకంగా రచించటం గమనార్హం. -సంపా.) 


చ. కడు భయమంది వానికి. దగన్‌ మణి వైశ్యులపోలె వశ్యులై 
పుడమి నతిప్రసిద్దులగు భూపతులెల్ల మహాధనావళుల్‌ 
దడయక తెచ్చియిచ్చి కరదానము సేయుట బార్థివత్వ మే 
ర్పడియె. బృథాగ్రపుత్తునకు(; బాండవతేజము పర్వె నెల్లచోన్‌. 96 


ప్రతిపదార్థం: పుడమిన్‌= భూమిలో; అతిప్రసిద్దులు+అగు= మిక్కిలిపేరు పొందిన; భూపతులు+ఎల్లన్‌= రాజులందరు; కడున్‌ 
భయము+అంది= మిక్కిలి భయాన్ని పొంది; వానికిన్‌= ఆ ధర్మరాజుకు; మటి; వైశ్యులపోలెన్‌= వైశ్యులవలె; వశ్యులై= 
లొంగిపోయినవాళ్ళయి; మహాధన+ఆవళుల్‌= గొప్పు ధన సమూహాలను; తడయక= ఆలస్యంచెయ్యకుండా; తెచ్చియిచ్చి; 
కరదానము, చేయుటన్‌= కప్పం చెల్లించటంచేత; పృథ+అ(గ్ర, పుత్రునకున్‌= కుంతీదేవియొక్క పెద్దకుమారునికి; పార్ధివత్వము= 

వ V7 . నా బ్య . నూ ల అష 
చక్రవర్తిత్వం; ఏర్పడియెన్‌= ఏర్పడింది; పాండవ, తేజము= పాండవులయొక్క పరాక్రమం; ఎల్లచోన్‌= అన్నిచోట్ల; పర్వెన్‌= 


వ్యాపించింది. 


తాత్సర్యం: భూమిమీద ఎంతో పేరుపొందిన రాజులంతా చాలా భయపడి ధర్మరాజుకు వైశ్యుల్లా లొంగిపోయారు. 
విపరీత ధనసమూహాలు కప్పాలుగా తెచ్చి ఇచ్చారు. అందువల్ల ఆ కుంతీదేవి పెద్దకొడుకుకు చక్రవర్తిత్వం ఏర్పడింది. 
పాండవుల పరా([క్రమం అన్నివైపులా వ్యాపించింది. 


నిశేషం: గుణం: అర్థవ్యక్తి ఆ మయ సభావైభవం తరువాత, దుర్యోధనుని కన్నుకుట్టించినవి- వివిధ దేశాధీశ్వరులు 
ధర్మజునికి తెచ్చిఇచ్చిన ధనరాసులు; ఆయనచకక్రవర్తిత్వం; పాండవుల పరాక్రమం. వైశ్యులు వాణిజ్య వ్యాపారాలు వృత్తిగా 
కలవారు. వాళ్ళు తమ ప్రయోజనాలు పూర్తిగా సాధించుకోటానికి అందరితో మంచిగా మెలగి, విశేషించి ప్రభువులకు వశవర్తులై 
ఉండక తప్పదు. అందుచేతనే 'వైశ్యులపోలె వశ్యులై అనటం జరిగిందేమో? 


ఉ. యాదవుచేతిచక్రము భయంకరమై శిశుపాలమస్తక 
చ్చేదము సేసినం గడు. బ్రసిద్దులు శూరులునైన రాజు ల 
య్యాదవుముందటన్‌ జయ జయ ధ్వను లిచ్చిరి గాని, వాని శౌ 
ర్యోదయవృత్తికట్టెదుర నోపర యెవ్వరు విక్రమింప(గన్‌. 97 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: యాదవుచేతి, చక్రము= యదువంశంవాడైన శ్రీకృష్ణుని చేతిలోని చక్రాయుధం; భయంకరము+ఐ; శిశుపాల, 
మస్తకచ్చేదము, చేసినన్‌= శిశుపాలునియొక్క తలను నరుకగా; కడున్‌= మిక్కిలి; ప్రసిద్దులు= పేరుపొందినవాళ్ళు; శూరులున్‌+ 
ఐన; రాజులు; ఆ+యాదవు, ముందటన్‌= ఆ శ్రీకృష్ణుని ఎదుట; జయ, జయ, ధ్వనులు, ఇచ్చిరి, కాని= 'జయ!జయ! అని 
విజయ (ప్రశంసలతో కూడిన కేకలు పెట్టారు కాని; వాని= ఆ శ్రీకృష్ణునియొక్క; శౌర్య+ఉదయ, వృత్తి, కట్టెదురన్‌= పరా(క్రమ 
ప్రవర్తనముందు; ఎవ్వరున్‌= ఏ ఒక్కరుకూడ; విక్రమింపంగన్‌= ఎదిరించటానికి; ఓపర= చాలని వాళ్ళయ్యారు. 


తాత్పర్యం: యాదవుడైన శ్రీకృష్ణుని చేతిచక్రం భయంకరమై శిశుపాలుని శిరస్సును ఛేదిస్తే- ఎంతో (ప్రసిద్దులు, 

వీరులు అయిన రాజులు- ఆ శ్రీకృష్ణుని ముందు జయ జయ శబాలు చేశారు కాని, ఆతని ఆ వీరకృత్యాన్ని 
£9 లు 

ఎదిరించటానికి ఏ ఒక్కరు సమర్ధులు కాలేకపోయారు. 


విశేషం: గుణం: అర్థవ్యక్తి. దుర్యోధనుడు ఒకటికి రెండుమార్లు యాదవపదాన్ని ప్రయోగించింది శ్రీకృష్ణుని కులాన్ని ఎత్తిచూపటానికే. 


చ. అతుల పరాక్రమార్జితములైన ధనంబులపేర్షి. జేసి యు 

న్నతమగు చున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నా కస 

మృతమయి సూ వెలింగి విను మాతుల! మానధనాధ్యు( దైన భూ 

పతి సహియింపనోపునె సపత్సులవృద్ధియు నాత్మహానియున్‌. 98 
ప్రతిపదార్థం: అతుల, పరాక్రమ+ఆర్జితములు+ఐన= సాటిలేని పరాక్రమంచేత సంపాదించబడినవైన; ధనంబుల, పేర్మిన్‌+చేసి= 
సంపదల అతిశయంతో; ఉన్నతము+అగుచున్‌+ఉన్న= ఎక్కువ అవుతున్న; పాండు, నరనాథ, తనూజుల, లక్షి = 
పాండురాజుకుమారులయొక్క ఐశ్వర్యం; నాకున్‌; అసమ్మతము+ఐ= సహించరానిదై; వెలింగెన్‌, సూ= (ప్రకాళశించిందిసుమా; 
మాతుల= ఓ మేనమామా!; విను; మాన, ధన+ఆఢ్యుండు+ఐన= అభిమాన మనే ధనంతో కూడుకొనినవాడైన; భూపతి= 
రాజు; సపత్నుల, వృద్దియున్‌= దాయాదులయొక్క అభివృద్దిని; ఆత్మ, హానియున్‌= తనయొక్క తగ్గుదలను; సహింపన్‌+ 
ఓపునే= ఓఒర్చుకొనగలడా! 


తాత్సర్యం: సాటిలేని పరాక్రమంతో సంపాదించిన గొప్ప సంపదలతో అంతకంతకు అధికమౌతున్న పాండవుల 
ఐశ్వర్యం. నాకు సహించరానిదై (ప్రకాశించింది సుమా! ఓ మేనమామా! శకునీ! విను. అభిమానధనుడైన రాజు 
దాయాదుల అభివృద్దిని, తన తగ్గుదలను సహించగలడా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఇది దుర్యోధనుని ఈర్ష్యకు అద్దం పట్టే పద్యం. గుణం: అర్థవ్యక్తి, 


వ. 'ఏమి సేయుదము? పాండవుల లక్ష్మి యెవ్విధంబున మన కపహరించి కొననగు? ననిన దుర్యోధనునకు 
శకుని యి ట్లనియె. 99 


ప్రతిపదార్థం: ఏమి, చేయుదము; పాండవుల లక్ష్మి= పాండవులయొక్క సంపద; ఏ, విధమునన్‌; మనకున్‌; అపహరించికొనన్‌= 
దోచుకోవటానికి; అగున్‌= సాధ్యమవుతుంది; అనిన; దుర్యోధనునకున్‌; శకుని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ఏం చేద్దాం? పాండవుల సంపదను ఏ విధంగా దోచుకోటానికి సాధ్య మౌతుందో చెప్పు అని 
దుర్యోధను డనగా- శకుని ఈ విధంగా అన్నాడు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 183 


క. దీనికి ధృతరాష్తునను । జ్ఞానము వడయుడును మనకు సమకూరు ధరి 
త్రీనాథ! భవదభిప్రా । యానుగుణైశ్వర్య మతిశయంబుగం బ్రీతిన్‌. 100 


ప్రతిపదార్థం: ధరిత్రీనాథ= భూపతీ! ఓదుర్యోధనా మహారాజా!; దీనికిన్‌= పాండవుల సంపదను దోచుకొనే ఈ పనికి; 
ధృతరా[ప్టు+అనుజ్ఞానము= ధృతరాష్టునియొక్క అనుమతిని; పడయుడును= పొందితే; భవత్‌+*అభిప్రాయ+అనుగుణ+ 
ఐశ్వర్యము= నీ ఉద్దేశానికి తగిన సంపద; అతిశయంబుగన్‌= గొప్పగా; (ప్రీతిన్‌= ఇష్టంతో; మనకున్‌; సమకూరున్‌. 


తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! పాండవుల సంపదను అపహరించేపనికి ధృతరాష్టుని అనుమతి పొందితే, 
నీ ఉద్దేశానికి తగిన ఐశ్వర్యం ప్రియమార మనకు సమకూరుతుంది. 


వ. అని యప్పుడ శకుని దుర్యోధనుం దోడ్కొని ధృతరాష్తునొద్దకుం జని యాతని శరీరకార్మ్య వైవర్ణ్యంబులు 

సెప్పిన విని యదరిపడి ధృతరాష్తుండు కొడుకు నొడలంటి చూచి కడు దుఃఖితుండయి యి ట్లనియె. 101 
ప్రతిపదార్థం: అని; అప్పుడు; శకుని; దుర్యోధనున్‌; తోడ్కొని= వెంటపెట్టుకొని; ధృతర్నాష్టు+ఒద్దకున్‌= ధృతరాష్ట్రుని 
దగ్గరకు; చని= వెళ్ళి; ఆతని= ఆ దుర్యోధనునియొక్క; శరీ, కార్య, వైవర్ష్యంబులు= శరీరం కృశించటాన్ని, కళావిహీనమవటాన్ని; 
చెప్పిన; విని; అదిరిపడి; ధృతరాప్టుండు; కొడుకు; ఒడలు= దేహాన్ని అంటి, చూచి= తడవిచూచి; కడున్‌, దుఃభఖితుండు+అయి= 
మిక్కిలి దుఃఖించినవాడయి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని శకుని, అప్పుడు దుర్యోధనుణ్ణి వెంట బెట్టుకొని ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళాడు. అతని శరీరం 
కృశించటాన్ని, కళావిహీన మవటాన్ని చెప్పాడు. అది విని ధృతర్మాష్టుడు అదిరిపడ్డాడు. కుమారుని శరీరాన్ని తడవి 
చూచి అమితంగా దుఃఖిస్తూ ఇలా అన్నాడు. 


సీ, కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమ । ర్పితమయ్యె నీయంద పేర్మితోడ; 
ననుజులు మిత్రులు ననుచరులును నీకు(। బ్రీతుల కాని యప్రియులు లేరు; 
వివిధోపభోగముల్‌ దివిజేశునకు( గల । యట్టుల కలవు నీ కనుభవింప; 
సకలభూపతులు. బాయక భక్తియుక్తులై । యొలసి నీ పనుపు సేయుదురు; పేర్మి 


ఆ. నేమి గొబతయయ్యె? నిట్లు దయ్యను దను । చాయ దటి(గి యుండ సకలధరణి 
రాజ్యభోగ సుఖ పరాజ్ముఖత్వము( బొంద । నేల నీకు గురుకులేశ్వరుండ! 102 


ప్రతిపదార్థం: కురుకుల+-ఈశ్వరుండ= కురువంశరాజా! ఓ దుర్యోధనా!; కౌరవ+ఐశ్వర్యంబు= కౌరవులసంపద; గౌరవంబునన్‌= 
గొప్పగా; నీయందు+అ= నీకే; పేర్మితోడన్‌= ఎక్కువగా; సమర్పితము+అయ్యెన్‌= ఈయబడింది; అనుజులు= తమ్ములు; 
మిత్రులున్‌= స్నేహితులును; అనుచరులును= సేవకులును; నీకున్‌; ప్రీతులకాని= ఇష్టమైనవాళ్ళేకాని; అప్రియులు= ఇష్టంకానివాళ్ళు; 
లేరు; వివిధ+ఉపభోగముల్‌= అనేకవిధాలైన సుఖభోగాలు; దివిజ+-ఈశునకున్‌= దేవేంద్రునికి; కల, అట్టుల= ఉన్నట్టు; నీకున్‌; 
అనుభవింపన్‌; కలవు; సకల, భూపతులున్‌= అందరు రాజులు; పాయక= ఎడతెగక; భక్తియుక్తులు+ఐ= భక్తితో కూడినవాళ్ళయి; 
ఒలసి= చుట్టుకొని; నీ, పనుపు= నీ ఆజ్ఞను; చేయుదురు; పేర్మిన్‌= గొప్పతనంలో; ఏమి; కొజత+అయ్యెన్‌= లోటు కలిగింది; 
ఇట్టు= ఈ విధంగా; డయ్యను= కృళించటం; తనుచ్చాయ= దేహకాంతి; తటీగ= తక్కువై; ఉండన్‌= ఉండటం; సకల, 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధరణి, రాజ్య, భోగ, సుఖ, పరాజ్ముఖత్వమున్‌= సమస్తరాజ్య భోగసుఖాలలో విరక్తిని; పొందన్‌= పొందటం; నీకున్‌; ఏల= 
ఎందులకు? 


తాత్పర్యం: దుర్యోధనా! కౌరవసంపద నీకే ఎక్కువగా ఇవ్వబడింది. తమ్ములు, స్నేహితులు, సేవకులు, నీకు 
ఇష్టమైన వాళ్ళే కాని, ఇష్టం కానివాళ్ళు లేరు. అనేక విధాలైన సుఖభోగాలు దేవేంద్రునికి ఉన్నట్లు అనుభవించటానికి 
నీకూ ఉన్నాయి. అందరు రాజులు ఎడతెగని భక్తితో నీచుట్టూ చేరి గౌరవంతో నీ ఆజ్ఞ పాలిస్తారు. గొప్పతనంలో 
నీ కేమి కొరత? ఈ విధంగా నీవు కృశించటం, వెలవెలబోవటం. రాజ్యభోగాల్లో, సుఖాల్లో విరక్తిచెందటం ఎందుకు? 


వ. అనిన విని ధృతరాషునకు దుర్యోధనుం డి ట్లనియె. 103 
తాత్సర్యం: అనగా విని దుర్యోధనుడు ధృతరాష్టునితో ఇలా అన్నాడు. 
క. పాండవుల విభవ మది యా | ఖండలు విభవంబుకంటె6 గడుమిక్కిలియై 

యొండొండ పెరింగి దిక్కులు । నిండె. దదీయ ప్రతాప నిర్మల రుచితోన్‌. 104 


ప్రతిపదార్థం: పాండవుల, విభవము= పాండవులయొక్కఐశ్వర్యం; అది; ఆఖండలు, విభవంబుకంటెన్‌= దేవేంద్రుడియొక్క 
ఐశ్వర్యంకంటె; కడున్‌, మిక్కిలి+ఐ= ఎంతో ఎక్కువై; ఒండు+ఒండ, పెరిగి= అంతకంతకు పెరిగి; తదీయ, (ప్రతాప, నిర్మల, 
రుచితోన్‌= వారి పరాక్రమంయొక్క స్వచ్చకాంతులతో; దిక్కులు; నిండెన్‌. 


తాత్సర్యం: పాండవుల ఐశ్వర్యం- దేవేంద్రుని ఐశ్వర్యంకంటె ఎంతో ఎక్కువై- అంతకంతకు పెరిగి, స్వచ్చమైన 
వాళ్ళ పరాక్రమకాంతులతో అన్ని దిక్కులా నిండింది. 


విశేషం: అలం: సహోక్తి, 


క సామాన్యమె యుత్తర కురు । భూములు మొదలుగ సమస్తభూములు విజయ 

శ్రీమహిమను సాధించె. ద్రి | ధామపరాక్రము(డు శక్రతనయుండు బలిమిన్‌. 105 
ప్రతిపదార్థం: త్రిధామ పరాక్రముండు= విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం కలవాడు; శక్రతనయుండు= దేవేంద్రుని 
కుమారుడు - అర్జునుడు; బలిమిన్‌= బలంతో; ఉత్తర కురు భూములు మొదలుగ; సమస్త, భూములు= అన్నిదేశాలు; 


విజయశ్రీ, మహిమను= విజయలక్ష్మీ ప్రభావంచేత; సాధించెన్‌= జయించాడు; సామాన్యమె= ఇది సామాన్యమైన విషయమా? 
(కాదని భావం). 


తాత్పర్యం: విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం గల అర్జునుడు తన బలంతో ఉత్తర కురుభూములు మొదలుగా 
సమస్తదేశాలను జయించాడు. ఇది సామాన్యమైన విషయమా? 


తే. సఖ్యసంబంధములం జేసి చక్రధరుండు । ద్రుపదు(డును దక్కం దక్కిన నృపతులెల్ల 
నరియుం బెట్టనివారు లే రఖిల జలధి । వలయిత క్షోణిలో. బాండవులకు. బ్రీతి. 106 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 185 
ప్రతిపదార్థం: సఖ్య, సంబంధములన్‌+చేసి= స్నేహంతో, బంధుత్వంతో; చక్రధరుండు= చక్రాన్ని ధరించినవాడు - శ్రీకృష్ణుడు; 
'ద్రుపదుడును; తక్కన్‌= తప్ప; అఖిల, జలధి, వలయిత, క్షోణిలోన్‌= అన్ని సముద్రాలచేత చుట్టబడి ఉండే భూమిలో; తక్కిన; 
నృపతులు+ఎల్లన్‌= రాజులందరు; ట్రీతిన్‌= ప్రీతితో; పాండవులకున్‌; అరియున్‌= కప్పమును; పెట్టనివారు= చెల్లించనివాళ్ళు; 
లేరు. 


తాత్పర్యం: స్నేహంతో, బంధుత్వంతో శ్రీకృష్ణుడు, ద్రుపదుడు తప్ప, ఈ సమస్త భూమండలంలో పాండవులకు 
ట్రీతిగా కప్పంకట్టని రాజులే లేరు. 


తే. శైల కానన ద్వీప విశాల మయిన । వసుమతీ చక్రమంతయు వారి వశమ; 
యేను నొకరాజసుతుండనై యెట్లు దీని.।; జూడ నోపుదు. బ్రాభవశూన్యునట్లు. 107 


ప్రతిపదార్థం: శైల, కానన, ద్వీప, విశాలము+అయిన= కొండలతో, అడవులతో, ద్వీపాలతో విశాలమైన; వసుమతీచక్రము+ 
అంతయున్‌= భూమండలమంతా; వారి, వశము+అ= పాండవుల అధీనమే; ఏనున్‌= నేను; ఒక; రాజసుతుండను+ఐ= 
రాజకుమారుడినై ఉండి; (ప్రాభవ, శూన్యు+అట్టు= ప్రభుత్వంలేనివాడివలె; ఎట్టు= ఏ విధంగా; దీనిన్‌= ఈ స్థితిని; చూడన్‌+ 
ఓపుదున్‌= చూడగలను? 


తాత్పర్యం: కొండలతో, అడవులతో, ద్వీపాలతో విశాలమైన భూమండలమంతా పాండవుల అధీనమై ఉండగా, నే 
నొక రాజకుమారుడినై అధికారం లేని దీనుడిలా దీన్ని ఎలా చూడగలను. 


తే. నన్ను రత్నపరిగ్రహణంబునందు( । బాండవుండు నియోగించె( బార్జివేంద్ర! 

సర్వరత్నాకరైక ప్రశస్త రత్న । పుంజముల కాస్పదము ధర్మపుత్తుగ్భహము. 108 
ప్రతిపదార్థం: పార్టివ+ఇంద్ర= ధృతరాష్ట్రమహారాజా!; పాండవుండు= ధర్మరాజు; నన్నున్‌; రత్న, పరిగ్రహణంబు+అందున్‌= 
రత్నాలు అందుకొనటంలో; నియోగించెన్‌= నియమించాడు; ధర్మపుత్రు, గృహము= ధర్మరాజుయొక్కఇల్టు; సర, రత్న+ 
ఆకర+ఏక, (ప్రశస్త, రత్న, పుంజములకున్‌= అన్ని సముద్రాల్లోని మిక్కిలి శ్రేష్టమైన రత్న సమూహాలకు; ఆస్పదము= ఉనికిపట్టు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజా! ధర్మరాజు నన్ను అందరూ కానుకలుగా తెచ్చి ఇచ్చిన రత్నాలు అందుకోటానికి 
నియమించాడు. ఆ ధర్మజుని ఇల్లు అన్ని సముద్రాల్లోని (్రేష్టరత్నాలకు నిలయం. 


విశేషం: రత్నాకరము-రత్నాలకు నిలయమైనది సముద్రం. 


తే... యజ్ఞదీక్షితుం. డయిన ధర్మాత్మజునకు | గౌడకాంభోజపతు లనేక ప్రకార 
వర్ణకంబళములు శుకవర్ణవాహ । నివహములు. దెచ్చియిచ్చిరి నెమ్మితోడ. 109 


ప్రతిపదార్థం: యజ్ఞ దీక్షితు(డు+అయిన= యజ్ఞదీక్ష వహించిన వాడైన; ధర్మ+ఆత్మజునకున్‌= ధర్మునియొక్క కుమారుడైన 
ధర్మరాజుకు; నెమ్మితోడన్‌= (ప్రేమతో; గౌడ, కాంభోజపతులు= గౌడ కాంభోజ దేశ రాజులు; అనేక, ప్రకార, వర్ల, కంబళములు= 
అనేక విధాలైన రంగులు గల కంబళ్ళును; “శుక, వర్ల వాహ, నివహములున్‌= చిలుకవన్ని గల గుర్రాల సమూహాలును; 
తెచ్చి; ఇచ్చిరి. 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యజ్ఞదీక్ష వహించిన ధర్మరాజుకు-గౌడ, కాంభోజ దేశాధీశులు రకరకాల రంగుల కంబళ్ళను, చిలుకవన్నై 
గుర్రాల సమూహాలను తెచ్చి ఇచ్చారు. 


ఉ. సాగరసారవారిరుహ శౌక్తిక మౌక్తిక విద్రుమద్రుమై 

లాగురు చందనంబులు ప్రియంబున నిచ్చిరి తెచ్చి యున్నత 

శ్రీగుణయుక్తిమైం బరంగు సింహళకేరళచోళపాండ్యదే 

శాగతరాజపుత్తులు మహాగుణశాలి కజాతవైరికిన్‌. 110 
ప్రతిపదార్థం: ఉన్నత, శ్రీ, గుణ, యుక్తిమైన్‌= గొప్ప ఐశ్వర్యంతో, సుగుణాల కూడికతో; పరంగు= ఒప్పే; సింహళ, కేరళ, 
చోళ, పాండ్య, దేశ+ఆగత, రాజ, పుత్రులు= సింహళ, కేరళ, చోళ, పాండ్య దేశాలనుండి వచ్చిన రాజకుమారులు; 
మహాగుణశాలికిన్‌= గొప్పగుణాలు కలవానికి; అజాతవైరికిన్‌= పుట్టని శత్రువులు గలవానికి- అంటే ధర్మరాజుకు; సాగర, సార, 
వారిరుహ, శౌక్తిక, మౌక్తిక, విద్రుమ, (ద్రుమ+ఏలా+అగురు, చందనంబులు= సముద్రపునీటినుండి పుట్టిన ముత్యపుచిప్పల్లోని 
మంచిముత్యాలను, పగడపు చెట్లను, ఏలకులను, అగురు చెక్కలను, గంధపు చెక్కలను; పియంబునన్‌= ప్రీతితో; తెచ్చి; 
ఇచ్చిరి. 


తాత్పర్యం: గొప్ప ఐశ్వర్యం, గుణాలు ఉన్న సింహళ కేరళ చోళ పాండ్య దేశరాజులు- మహాగుణవంతుడు, 
అజాతశత్రుడు అయిన ధర్మరాజుకు- మంచి ముత్యాలను, పగడపు చెట్లను, ఏలకులను, అగరుచెక్కలను, 
గంధపుచెక్కలను (ప్రీతితో తెచ్చి ఇచ్చారు. 


షం: అలం: ఉదాత్తం. నన్నయ అక్షర రమ్యమైన శైలికి ప్రసాదగుణరచనకు ఈ పద్యమొక చక్కని ఉదాహరణ. 'సాగరసార 
విశేష త్తం. నన్నయ అక్షర రమ్యమైన శైలికి ప్రసా | స సాగరసా 
..... ప్రియంబున నిచ్చిరి తెచ్చి” అనే సుదీర్హ సమాసాన్ని చదివినంతనే, అర్థం వివరంగా తెలియకున్నా, ఏవో గొప్ప గొప్ప 
వస్తువులను విస్తారంగా తెచ్చియిచ్చారనే భావం మాత్రం పాఠకునికి స్ఫురిస్తుంది. పాశ్చాత్య సాహిత్య విమర్శకులు దీనినే 
Sound Echoing the Sense అంటారు. 
ఉ. మందిత సూర్యరశ్మి రుచిమన్మణిహారచయంబుతో( గట 

స్యంది సుగంధిదాన జల సంపద నొప్పెడు వాని దేవకీ 

నందను. డిచ్చెం బ్రీతి. బదునాలుగువేలుగజంబులన్‌ జనా 

నందనకీర్తియైన యమనాథతనూజున కిష్టమిత్రుందై. 111 
ప్రతిపదార్థం: దేవకీనందనుండు= దేవకీదేవి కుమారు డైన శ్రీకృష్ణుడు; జన+ఆనందన, కీర్తి+ఐన= జనులకు ఆనందాన్ని 
కలిగించే క్రీర్తి కలవాడైన; యమనాథ, తనూజునకున్‌= యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజుకు; ఇష్ట మి(త్రుడు+ఐ= 
ప్రియమైన స్నేహితుడై; మందిత, సూర్యరశ్మి రుచిమత్‌+మణిహార, చయంబుతోన్‌= సూర్యకాంతినే వెలవెలపోయేటట్టు చేసే 


కాంతి ఉన్న మణిహార సమూహాలతో; కట, స్యంది, సుగంధి, దానజల, సంపదన్‌= చెక్కిళ్ళనుండి జాలువారుతున్న పరిమళ 
మదజలంయొక్క అతిశయంతో, ఒప్పెడు, వానిన్‌; పదునాలుగువేలు; గజంబులన్‌= ఏనుగులను; పీతిన్‌= ప్రేమతో; ఇచ్చెన్‌. 


తాత్సర్యం: దేవకీదేవి కుమారుడైన శ్రీకృష్ణుడు, యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజుకు ప్రియమిత్రుడై - 
సూర్యరశ్శినే వెలవెల పోయేటట్టు చేసేకాంతిఉన్న మణిహార సమూహాలతో, చెక్కిళ్ళనుండి మిక్కిలిగా జాలువారుతున్న 
పరిమళ మదజలంతో ఒప్పే పదునాలుగు వేల ఏనుగులను ప్రియమార ఇచ్చాడు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 187 


విశేషం: ఈ పద్యంకూడ అక్షరరమ్యమైన నన్నయ ఉదాత్త మనోహర శైలికి ప్రసాద గుణ రచనకు ఒక చక్కని ఉదాహరణ. 


అలం. ఉదాత్తం. 


క్ర హరియును గిరీటియును నొం । డొరుల కభీష్టములు సలుపుచుండుదు రంద 

య్యిరువురు నేకాత్ములు జన | శరణ్యు లుత్తములు నిత్యసాంగత్యమునన్‌. 112 
ప్రతిపదార్థం: అందున్‌= అక్కడ - ఇంద్రప్రస్థంలో; హరియును= శ్రీకృష్ణుడును; కిరీటియును= అర్జునుడును; ఒండొరులకున్‌= 
ఒకరికొకరు; అభీష్టములు= ప్రియములు; సలుపుచున్‌+ఉండుదురు= చేస్తూ ఉన్నారు; ఆ+ఇరువురు= ఆ కృష్ణార్ణును లిద్దరు; 
నిత్య, సాంగత్యమునన్‌= ఎడతెగని కలయికచేత; ఏక+ఆత్ములు= ఒకే మనస్సు కలిగిన వాళ్ళు; జన, శరణ్యులు= జనులకు 
శరణు పొందదగినవాళ్ళు; ఉత్తములు= ్రేష్టులు. 


తాత్సర్యం: ఒకే మనస్సు కలవాళ్ళు, జనులంతా శరణు వేడదగిన వాళ్ళు, ఉత్తములు - అయిన కృష్ణార్జునులు 
రాజసూయంలో ఒకరికొకరు ఇష్టమైన పనులు చేస్తూ అగుపించారు. 


వ. మటియు నయ్యుధిష్టిరున కనురక్తుండయి విరాటుండు రెండువేలు గజంబుల నిచ్చె; ద్రుపదుండు వేయి 
గజంబులను బదివేలు హయంబులను బదునాలుగువేలు విలాసినీజనంబులం బదివేలు దాసీ గృహస్థుల 
నిచ్చె గురు కుకురోలూక కేకయ కాశ్మీర కాంభోజ గాంధార మద్ర ద్రవిడ మగధ మాళవ కళింగాంగ వంగ 
బంగాళగౌడాంధ్రకేరళకోసలాది మహీపతులునుం బ్రాగ్టోతిషంబున భగదత్తుండును మరుకచ్చనివాసులును 
జేదిపతులును నాజానేయ బాహ్లిక హూణ పారసీయ దేశంబులం గల హయంబులం బర్వతనిభంబులైన 
యిభంబులను దివ్యాంబరాభరణ భూషితంబులయిన యోషిత్సహస్రంబులను నపరిమితంబులయిన 
యజావి గో మహిషంబులను హిరణ్య రత్నరజత కంబళాంబరాదుల నిచ్చిరి; మజియు మేరుమందరమధ్య 
కీచక వనవాసులయిన గుళింద పారద బర్జర తురుష్క టెంకణ కోంకణాధిపతులును వశగతులై హిమశైల 
రామశైల కురుదేశంబులైన కౌసుమ క్షౌద్ర పాత్రంబులను దివ్యౌషధంబులను నింద్ర నీలేంద్ర గోప పిక చంద్ర 
మయూర కీర వర్ణ తురంగంబులను సౌవర్ణ కీటజ పట్టజాండజ శయ్యలను నిశిత దీర నిస్తింశంబులను 
మణి కాంచన ఖచిత గజ దంతమయ శిబికాసనంబులను నిచ్చిరిి వాసవ సఖుండయిన గంధర్వపతి 
చిత్రరథుం డనువా(డు నన్నూటు గంధర్వ హయంబుల నిచ్చ; దుంబురుండను గంధర్వుండు నూజు 
హయంబుల నిచ్చె. 113 


ప్రతిపదార్థం: మజియున్‌; ఆ+యుధిష్టిరునకున్‌= ఆ ధర్మరాజుకు; అనురక్తుండు+అయి= (పేమకలవాడై; విరాటుండు; 
రెండువేలు; గజంబులన్‌= ఏనుగులను; ఇచ్చెన్‌; (ద్రుపదుండు; వేయి; గజంబులన్‌= ఏనుగులను; ఇచ్చెన్‌; పదివేలు; 
హయంబులను= గుర్రాలను; పదునాలుగువేలు; విలాసినీజనంబులన్‌= వేశ్యలను; పదివేలు; దాసీ, గృహస్స్టులన్‌= 
దాసీకుటుంబాలవాళ్ళను; ఇచ్చెన్‌; కురు, కుకుర+ఉలూక, కేకయ, కాశ్మీర, కాంభోజ, గాంధార, మద్ర, (ద్రవిడ, మగధ, మాళవ, 
కళింగ+అంగ, వంగ, బంగాళ, గొడ+ఆంధధ్ర, కేరళ, కోసల+ఆది, మహీపతులునున్‌= కురు, కుకుర, ఉలూక, ఆది, 
రాజులును; ప్రాక్‌+జ్యోతిషంబునన్‌= (ప్రాగ్యోతిషమనే దేశంలో; భగదత్తుండును; మరుకచ్చనివాసులును= మరుకచ్చ 
ప్రదేశంలో నివసించేవాళ్ళూ; చేది పతులునున్‌= చేదిదేశరాజులూ; ఆజానేయ, బాహ్లిక, హూణ, పారసీయ, దేశంబులన్‌= 
ఆయాదేశాలలో; కల= ఉన్న; హయంబులన్‌= గుర్రాలను; పర్వత నిభంబులు+ఐన= పర్వతంతో సమానాలైన; ఇభంబులను= 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏనుగులను; దివ్య+అంబర+ఆభరణ, భూషితంబులు+అయిన= మంచి వస్త్రాలతో, సొమ్ములతో అలంకరించబడిన; 
యోషిత్‌సహ(స్రంబులనున్‌= వేలకొలది (స్త్రీలను; అపరిమితంబులు+ఐన= లెక్కకు మిక్కిలి అయిన; అజ+అవి, గో, 
మహిషంబులను= మేకలను, గొట్ణెలను, ఆవులను, బట్టేలను; హిరణ్య, రత్న, రజత, కంబళ+అంబర+ ఆదులన్‌= బంగారు, 
రత్నాలు, వెండి, కంబళ్ళు, వస్త్రాలు మొదలయిన వాటిని; ఇచ్చిరి; మజియు; మేరు, మందర, మధ్య, కీచక, వన, 
వాసులు+అయిన= మేరు పర్వతానికి, మందరపర్వతానికి మధ్యనజఉండే సన్నవెదుళ్ళ అడవులలో నివసించే వాళ్ళెన గుళింద, 
పారద, బర్బర, తురుష్క, టెంకణ, కోంకణ+అధిపతులును= ఆయాదేశాలరాజులును; వశగతులై= లొంగిపోయినవాళ్ళయి; 
హిమశైల, రామశైల, కురుదేశంబులు+ఐన= ఆయా దేశాలలోని; కౌసుమ, క్షౌద్ర, పాత్రంబులను= పూలసంబంధమైన తేనెతో 
కూడిన పాత్రలను; దివ్య+జిొషధంబులను= మంచి మందులను; ఇం(ద్రనీల+ఇం(ద్రగోప, పిక, చంద్ర, మయూర, కీర, వర్ల 
తురంగంబులను= ఇం(ద్రనీలమణి, ఆరుద్రపురుగు, కోకిల, చంద్రుడు, నెమలి, చిలుక రంగులు కల గుర్రాలను; సౌవర్ణ, 
కీటజ, పట్టజ+అండజ, శయ్యలను= బంగారు మయములై, పురుగునుండి పుట్టిన - అంటే పట్టు పురుగుల వంటి 
పురుగులనుండి పుట్టిన మెత్తని పదార్థంతో; చెట్ల బెరడులనుండి పుట్టిన మెత్తని పదార్థంతో, గుడ్డునుండి పుట్టిన పక్షుల 
ఈకలవంటి మెత్తని పదార్థంతో రూపొందించిన పరుపులను; నిశిత, దీర, న్నిస్తింశంబులను= వాడియె, పొడవైన ఖడ్లాలను; 
మణి, కాంచన, ఖచిత, గజ, దంతమయ, శిబికా+ఆసనంబులను= మణులు బంగారు పొదుగబడిన ఏనుగు దంతాలతో 
రూపొందించబడిన పల్లకీలను, పీఠాలను; ఇచ్చిరి; వాసవసఖుండు+అయిన, గంధర్వపతి= దేవేంద్రుని స్నేహితుడైన గంధర్వరాజు; 
చిత్రరథుండు+అనువాండు; నన్నూజు(నాలుగు+నూయి), గంధర్వ, హయంబులన్‌= నాలుగు వందల గంధర్వజాతి గుర్రాలను; 
ఇచ్చెన్‌; తుంబురుండు+అను; గంధర్వుండు; నూజు, హయంబులన్‌; ఇచ్చెన్‌. 


తాత్సర్యం: అంతేకాక ఆ ధర్మరాజుపట్ట (పేమ కలవాడై విరాటుడు రెండువేల ఏనుగులను ఇచ్చాడు. (ద్రుపదుడు 
వెయ్యి ఏనుగులను, పదివేల గుర్రాలను, పద్నాలుగువేలమంది వేశ్యలను, పదివేల దాసీకుటుంబాలవాళ్ళను ఇచ్చాడు. 
కురు, కుకుర ఉలూకాది దేశ ప్రభువులు, ప్రాగ్బోతిష దేశాధిపతి భగదత్తుడు, మరుకచ్చ నివాసులు, చేది దేశరాజులు 
పేరుపొందిన ఆజానేయ బాహ్లిక హూణ పారసీక దేశాల గుర్రాలను, కొండలతో సమానాలైన మదపుటేనుగులను, 
మంచి వస్త్రాలతో, సొమ్ములతో అలంకరించబడిన వేలకొలది (స్త్రీలను, లెక్కకు మిక్కిలిగా మేకలను, గొర్రెలను, 
ఆవులను, బ(రైలను, బంగారు, రత్నాలు, వెండి, కంబళ్ళు, వస్త్రాలు మొదలయిన వాటిని ఇచ్చారు. అంతేగాక 
మేరు మందర పర్వతాల మధ్య ఉండే సన్నవెదుళ్ళ అడవుల్లో నివసించే గుళింద, పారద, బర్భర, తురుష్క, టెంకణ, 
కోంకణ దేశప్రభువులు లొంగిపోయినవాళ్ళయి హిమశైల, రామశైల, కురుదేశాల్లోని పూలతేనెతో కూడిన పాత్రలను, 
మంచి మందులను, ఇం[ద్రనీలమణి, ఆరుదద్రపురుగు, కోకిల, చంద్రుడు, నెమలి, చిలుక రంగులు గల గుర్రాలను, 
బంగారు మయాలై పట్టుపురుగువంటి పురుగులనుండి పుట్టిన పట్టు వంటి మెత్తని పదార్థంతో, చెట్లబెరడులనుండి 
పుట్టిన మెత్తని పదార్థంతో, గ్రుడ్డునుండి పుట్టిన పక్షుల ఈకలవంటి మెత్తని పదార్థంతో రూపొందించిన పాన్సులను, 
వాడిగల, పొడవైన ఖడ్డాలను, మణులు బంగారు పొదుగబడిన ఏనుగుదంతాలతో రూపొందించిన పల్లకీలను, 
పీఠాలను ఇచ్చారు. దేవేంద్రుడి స్నేహితుడైన గంధర్వరాజు చిత్రరథుడు నాలుగు వందల గంధర్వజాతి గుర్రాలను 
ఇచ్చాడు. తుంబురుడనే గంధర్వుడు వంద గుర్రాలను ఇచ్చాడు. 


విశేషం: బహుశః లోకంలో దుర్యోధనుని వంటి ఈర్భాగ్రస్తులే దాయాదుల ఐశ్వర్యాన్ని ఇంతగా లెక్కించి గుర్తుంచుకోగలరేమో! 
దేశాల పేర్ల విషయంలో కొన్ని ప్రతుల్లో భేదాలున్నాయి. ఆంధ్ర కేరళ తురుష్కరాజులు ఆకాలంలో ఉన్నారా? ఇవి నన్నయ 
చేర్చినవే. మూలంలో లేవు. (ధర్మరాజుకు కానుకలుగా వచ్చిన ఈ వివరాలను రాజసూయం జరిగిన ఘట్టంలో వివరించకుండా 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 189 


దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి నివేదించటంలో కథాకథన శిల్పం ఉంది. అప్పుడు చెప్పినట్టైతే ఈ వివరాలు కథలో మునిగిపోయేవి. 
ఇప్పుడు చెప్పటంవల్ల దుర్యోధనుని అసూయకు గల బలమైన హేతువును చెప్పినట్టయింది. ధర్మరాజు కావాలని దుర్యోధనునికి 
బహుమతులను స్వీకరించే బాధ్యత ఎందుకు ఇచ్చాడో తేటతెల్లమయింది. ఆత్మీయుడైతే దుర్యోధనుడు ఆ సంపదను చూచి 
హర్షించేవాడు. దాయాది, అసూయాగ్రస్తుడు కావటంచేత భరించలేకపోతున్నాడు. ఈ వివరాలవల్ల పాండవుల జొన్నత్యం, 
దుర్యోధనుని దుష్టత్వం ధ్వనిస్తున్నాయి. మరొక విశేషం - ధర్మరాజు మాయాద్యూతంలో సంపదలను కోల్పోయినప్పుడు ఈ 
నివఠాలు ఇవ్వవలసిన అవసరంకూడా తప్పింది. ఇదంతా నన్నయ కథను చెప్పటంలో సాధించిన అర్థసంయోజనం. -సంపా.) 
ఉ. భావిపురాతనాద్యతనపార్థివలక్షులు పాండవేయు ల 

క్షీ విభవంబుతోడ నుపమింప సమంబులు గా వశేష రా 

జావళిలోన నత్యధికులైన సపత్నులపేర్మిం జూచి యేం 

జూవె సహింపనోపక కృశుండ వివర్గ్ణు(డ నైతి నెంతయున్‌. 114 


ప్రతిపదార్థం: భావి, పురాతన+అద్యతన, పార్థివ, లక్ష్ములు= రాబోయే కాలంలోని, గతించిన కాలంలోని, వర్తమాన కాలంలోని 
రాజులయొక్క ఐశ్వర్యాలు; పాండవేయు, లక్ష్మీ విభవంబుతోడన్‌= ధర్మరాజు ఐశ్వర్యంయొక్క గొప్పతనంతో; ఉపమింపన్‌= 
పోల్చటానికి; సమంబులు= సమానాలు; కావు, అశేష రాజ+ఆవళిలోనన్‌= అందరు రాజులయొక్క సమూహంలో; అతి+అధికులు+ 
ఐన= మిక్కిలి గొప్పవాళ్ళయిన; సపత్నుల పేర్మిన్‌= దాయాదులయొక్క ఆధిక్యాన్ని; చూచి; ఏన్‌= నేను; చూవె= చూడుమా 
(సుమా) సహింపన్‌+ఓపక= ఓర్వలేక; ఎంతయున్‌= మిక్కిలి; కృశుండన్‌= చిక్కిపోయినవాళణ్లి; వివర్గుడన్‌= కళావిహీనమైనవాణ్ణి; 
అయితిన్‌= అయ్యాను. 


తాత్సర్యం: భూత భవిష్య ద్వర్తమానాల్లోని రాజుల ఐశ్వర్యా లేవీ ధర్మరాజు ఐశ్వర్యాతిశయంతో పోల్చటానికి 
సమానాలు కావు. సకలరాజసమూహంలో మిక్కిలి గొప్పవాళ్ళయిన దాయాదుల అతిశయం చూచి ఓర్వలేక నే నెంత 
కృశించానో, ఎంత కళావిహీనుణ్ణి అయ్యానో చూడు. 


విశేషం: ఇది దుర్యోధనుడు తన అసూయను స్పష్టం చేసిన పద్యం: అసూయ కర్రకు అంటుకొన్న నిప్పులాంటిది. అది 
ఎదుటివాళ్ళను కాల్చే మాట ఎలా ఉన్నా మొదట ఆ కర్రను మాత్రం కాల్బక మానదు. దుర్యోధనుడు కృశించటం 
వెలవెలపోవటం ఇలాంటిదే. (ఈ పద్యరచనలోని దీప్తరసత్వం, జొజ్జ్వల్యం కాంతిగుణాన్ని కమనీయంగా రూపొందించాయి. 
- సంపా) 


ఆ. ఒక్కలక్ష భూసురోత్తముల్‌ గుడిచిన । మొనసి తనకు దాన మోయు శంఖ; 
మొక్క నిమిషమేని యుడుగక మోసె న । య్యధ్వరోత్సవంబు నన్నినాళ్ళు. 115 


ప్రతిపదార్థం: ఒక్క, లక్ష, భూసుర+జఉత్తముల్‌= ఒక లక్షమంది బ్రాహ్మణశ్రేష్టులు; కుడిచినన్‌= భోజనంచేస్తే; మొనసి= 
పూనుకొని; తనకు తాను+అ= తనంతట తానే; మోయు, శంఖము; ఆ+అధ్వర+ఉత్సవంబు, అన్నినాళ్ళు= ఆ రాజసూయయాగం 
జరిగినన్ని రోజులు; నిమిషము+ఏనిన్‌= క్షణంకూడా; ఉడుగక= మానక; మోసెన్‌= (మోగింది. 


తాత్సర్యం: ఒక లక్షమంది (బ్రాహ్మణ శ్రేష్టులు భోజనంచేస్తే తనకు తానై మోగే శంఖం, ఆ రాజసూయ 
మహోత్సవం జరిగినన్ని రోజులు ఒక్క నిమిషమైనా ఆగకుండా మోగింది. 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


జన్నంబు చూడంగ సకలభూములనుండి । వచ్చిన రాజన్యవరుల నవని 

సురులను వైశ్యుల శూద్రుల నాత్మీయ | బంధుసుహృద్వీరభటనియోగ 

జనులను బేదల సాధుల నిత్యంబు. । దాన పరీక్షించి, తగ వెటింగి, 

యన్నంబు దయం బెట్టి, యందజుం గుడిచిన( | దనుమధ్య యర్ధరాత్రంబు నపుడు 


ఆ. గాని కుడువదట్టె కమలాక్షి ద్రౌపది; । యదియుగాక యమ్మహాధ్వరమున 
నధము౯ డయ్యు. గడు.బ్రియంబున నభ్యర్షి । తుండ కాని వంచితుండు లేడు. 116 


ప్రతిపదార్థం: తనువుధ్య= సన్నని నడుంగలది; కమల+అక్షి= కమలంవంటి కన్నులు కలది అయిన ద్రౌపది; 
జన్నంబు= ఆ రాజసూయ యజ్ఞం; చూడంగన్‌= చూడటానికి; సకల భూముల నుండి= అన్ని దేశాలనుండి; వచ్చిన; రాజన్య, 
వరులన్‌= రాజ[్రేష్ణులను; అవనిసురులను= బ్రాహ్మణులను; వైశ్యులన్‌; శూద్రులన్‌; ఆత్మీయ, బంధు, సుహృత్‌+వీరభట, 
నియోగజనులను= దగ్గరిబంధువులను, స్నేహితులను, వీరభటులను ఆయాపనుల్లో నియమించిన పరిచారకులను; పేదలన్‌; 
సాధులన్‌; నిత్యంబున్‌= ప్రతిదినము; తాన= తానే; పరీక్షించి; తగవు+ఎటింగి= తగినవిధం తెలుసుకొని; దయన్‌= దయతో; 
అన్నంబు; పెట్టి; అందణున్‌; కుడిచినన్‌= భోజనంచేసిన తర్వాత; అర్రరాత్రంబు, అపుడుగాని= అర్ధరాత్రి సమయంలో గాని; 
కుడువదు+అట్టె= తాను తృప్తిగా భుజింపదు; అదియున్‌, కాక= అంతేగాక; ఆ+మహా+అధ్వరమునన్‌= ఆ మహాయజ్ఞంలో; 
అధముండు+అయ్యున్‌= తక్కువవాడైనా; కడున్‌= మిక్కిలి; ప్రియంబునన్‌= (ప్రీతితో; అభ్యర్చితుండు+అ కాని= పూజింపబడినవాడే 
కాని; వంచితుండు= కోరుకున్నది లభించనివాడు; లేండు. 


తాత్పర్యం: |ద్రౌపదీదేవి అన్నిదేశాలనుండి రాజసూయయాగం చూడటానికి వచ్చిన రాజ్రేష్టులను, (బ్రాహ్మణులను, 
వైశ్యులను, శూద్రులను, దగ్గరిబంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్ళను, పేదలను, బైరాగులను 
(ప్రతిదినం తానే స్వయంగా విచారించి తగిన రీతిగా, దయతో అన్నంపెట్టి, అందరూ భుజించిన తర్వాత అర్రరాత్రి 
కాని తాను తృప్తిగా భుజించదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడ (పేమతో పూజలందుకొన్నాడుగాని- 
కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు. 


విశేషం: రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్య నిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, 
దుర్యోధనునికి కన్ను కుట్టించాయి. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంసకంటె శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస 
సత్యమైనది. (ప్రశస్తమైనది. 
క. ధరణి హరిశ్చంద్రుండు భా । సురయశు. డయి చేసె రాజసూయం; బదియున్‌ 

సరిగా దని యే వగతును । సురుచిరవిభవమున. బాండుసుతుయజ్ఞముతోన్‌. 117 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; హరిశ్చంద్రుండు; భాసుర, యశుండు+ఐ= ప్రకాశించే కీర్తి కలవాడై; రాజసూయంబు; 
చేసెన్‌; అదియున్‌= ఆ రాజసూయంకూడ; సురుచిరవిభవమునన్‌= మిక్కిలి ఒప్పయిన వైభవంలో; పాండుసుతుయజ్ఞముతోన్‌= 
పాండురాజుకుమారుడైన ధర్మరాజుయాగంతో; సరిగాదు+అని= సమానం కాదని; ఏన్‌= నేను; వగతును= చింతిస్తాను. 


తాత్సర్యం: ఈ భూమిమీద హరిశ్చంద్రుడు గొప్ప కీర్తిమంతుడై రాజసూయం చేశాడు. కాని వైభవంలో అది కూడ 
ధర్మరాజు చేసిన రాజసూయయాగంతో సరిగా దని నేను చింతిస్తున్నాను. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 191 


వ. అట్టి రాజసూయాధ్వరంబున నవభ్యథసమయంబునందు బ్రహ్మర్షి రాజర్షి లోకపాలపరివృతుం డయిన 
మహేంద్రుండునుం బోలె నున్న ధర్మతనయు నారదపారాశర్యాదిమహాముని సమేతుండయి ధౌమ్యుం 
డశేషతీర్ణజలంబుల నభిషిక్తుం జేసిన, 118 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి, రాజసూయ+అధ్వరంబునన్‌= రాజసూయ యాగంలో; అవభృథ, సమయంబునందున్‌; 
(బ్రహ్మర్షి రాజర్షి లోకపాల, పరివృతుండు+అయిన= (బ్రహ్మర్షులచేత, రాజర్షులచేత, దిక్సాలురచేత కొలువబడి ఉన్న; 
మహా+ఇం(ద్రుండునున్‌, పోలెన్‌= దేవేంద్రునివలె; ఉన్న; ధర్మతనయున్‌= ధర్మరాజును; నారద, పారాశర్య+ఆది, మహాముని, 
సమేతుండు+అయి= నారదుడు, పరాశరుని కుమారుడు వేదవ్యాసుడు మొదలైన మహామునులతో కూడినవాడై; ధౌమ్యుండు; 
అశేష, తీర్థ జలంబులన్‌= అన్ని పుణ్యనదుల జలాలచేత; అభిషిక్తున్‌+చేసినన్‌= అభిషేకించబడినవాణ్ణిగా చేయగా. 


తాత్సర్యం: అలాంటి రాజసూయయాగం చివర చేసే అవభృథస్నానసమయంలో - పాండవ పురోహితుడు ధౌమ్యుడు, 

నారద వ్యాసాది మహర్షులతో కలిసి - (బ్రహ్మర్షులు, రాజర్షులు, దిక్పాలకులు కొలుస్తున్న ఇం(ద్రునిలా వెలుగుతున్న 
0౫ 0౫ ను. అవి 

ధర్మరాజును, అన్ని పుణ్యనదుల జలాలతో అభిషేకించాడు. 


సీ,  అభిషిక్తుుయిన యయ్యమరాజసుతునకు । సాత్యకి మౌక్తికచ్చత్ర మొప్పం 
బట్టె; భీముండును బార్జుండు మణిహేమ । దండ చామరయుగధారు లయిరి; 
కమలనాభుండును గవలును ద్రుపదేశ । పుత్రుండు వేర్వేఖ భూమిపతుల 
మూర్చ్ధాభిషిక్తుల మొక్కించుచుండిరి । దర్పంబు వెలయంగ; దాని జూచి 


ఆ. యేను మొదలుగా మహీపతు లెల్లను । దీప్తి దటింగి యుండ. దివిరి మమ్ము 
నగిరి కృష్ణ పాండునందన ద్రౌపదీ । సాత్యకులు6 గరంబు సంతసమున. 119 


ప్రతిపదార్థం: అభిషిక్తుడు+అయిన= అభిషేకించబడిన; ఆ+యమరాజ, సుతునకున్‌; సాత్యకి; మాక్తికచ్చ(త్రము= 
ముత్యాలగొడుగు; ఒప్పున్‌= అందంగా; పట్టెన్‌= పట్టాడు; భీముండును; పార్భుండు= అర్జునుడు; మణిహేమదండ, చామర, 
యుగ, ధారులు+అయిరి= మణులు పొదగబడిన బంగారుకాడలు గల చామరాల జంటను ధరించిన వాళ్ళయ్యారు; 
కమలనాభుండును= శ్రీకృష్ణుడును; కవలును= నకుల సహదేవులును; (ద్రుపద+ఈళశ, పుత్రుండును= ద్రుపదరాజుయొక్క 
కుమారుడైన ధృష్టద్యుమ్నుడును; వేణు+వేజు; మూర్త+అభిషిక్తులన్‌= పట్టాభిషిక్తులైన; భూమిపతులన్‌= రాజులను; దర్భంబు= 
గర్వం; వెలయంగన్‌= ప్రకాశిస్తుండగ; (మొక్కించుచున్‌+ఉండిరి; దానిన్‌; చూచి; ఏను= నేను; మొదలుగ; మహీపతులు+ఎల్లన్‌= 
రాజులందరు; దీప్తి= కాంతి; తటింగి= తగ్గి; ఉండన్‌= ఉండగా; తివిరి= ప్రయత్నించి - అంటే పనికట్టుకొని; కృష్ణ, 
పాండునందన, ద్రౌపదీ, సాత్యకులు= శ్రీకృష్ణుడు, పాండవులు, (ద్రౌపది, సాత్యకి; కరంబు= మిక్కిలి; సంతసమునన్‌= 
సంతోషంతో; మమ్మున్‌, నగిరి= మమ్మల్ని చూచి నవ్వారు. 


తాత్సర్యం: రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. 
భీమార్జునులు మణులు పొదిగిన బంగారుకాడలున్న చామరాల జంటను ధరించి చెరొకవైపు నిలిచారు. శ్రీకృష్ణుడు, 
నకులసహదేవులు, ద్రుపదరాజ పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు పట్టాభిషిక్తులయిన రాజు లందరిని వేరువేరుగా కొనిపోయి 
ధర్మరాజుకు మొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే, శ్రీకృష్ణుడు, 
పాండవులు, (ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దాయాది అయిన ధర్మరాజు వైభవంతోపాటు, శ్రీకృష్ణపాండునందన (ద్రౌపదీసాత్యకుల నవ్వుకూడ ఈ దుర్యోధనుని 
హృదయంలో గాఢంగా గ్రుచ్చుకొన్నది. 


వ. మణియు నయ్యుధిష్టిరుండు. 120 
తాత్సర్యం: అంతేకాక ఆ ధర్మరాజు. 


సీ, “అనఘు(డై యెనుబది యెనిమిది వేవురు । బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిదుల 
వెలయంగ నల్లిండ్ల నిలిపి, ప్రత్యేకంబ | ముప్పండ్రు దాసుల నొప్ప నిచ్చి 
ముదముతో రక్షించు. బదివేవురుత్తమ । భూసురు లతని యగ్రాసనమున( 
గలధౌతమయ పాత్రముల( బ్రతిదినమును । గుడువను గట్టను దొడువ( బూయ 


ఆ. ననుభవింపం గలుగు టది యేమి పురుషార్ధ । మయ్య; కష్టపురుషు నట్టు లొరుల 
పేర్మి. జూచుచుండం బెద్దయు నే నోపి' । ననినం బతికి నిట్టు లనియె శకుని. 121 


ప్రతిపదార్థం: అనఘుండు+ఐ= పాపరహితుడై; ఎనుబది, ఎనిమిదివేవురు, బ్రాహ్మణ, (ప్రవరులన్‌= ఎనభై యెనిమిది వేలమంది 
బ్రాహ్మణ్రేష్టులను; (బ్రహ్మవిదులన్‌= (బ్రహ్మజ్ఞాన సంపన్నులను; వెలయంగన్‌= ఒప్పునట్టుగా; నల్లిండ్లన్‌= అ(గ్రహారాల్లో; నిలిపి; 
ప్రత్యేకంబ; ముప్పుండ్రు, దాసులన్‌= ముప్పదేసిమంది సేవకులను; ఒప్పన్‌= తగురీతిగా; ఇచ్చి; ముదముతోన్‌= సంతోషంతో; 
రక్షించున్‌= రక్షిస్తున్నాడు; పదివేవురు, ఉత్తమ, భూసురులు= పదివేలమంది ఉత్తమ (బ్రాహ్మణులు; అతని= ఆ ధర్మరాజుయొక్క; 
అ(గ్ర+ఆసనమునన్‌= ఉన్నతమైన పీఠంలో; కలధౌతమయ, పాత్రములన్‌= వెండి లేదా బంగారుతో చేయబడిన పాత్రలలో; 
ప్రతిదినమును; కుడువను= భుజించటాన్ని; కట్టను= వస్త్రాలు కట్టటాన్ని; తొడువను= సొమ్ములుఅలంకరించుకొనటాన్ని; 
పూయన్‌= మైపూతలు పూసుకొనటాన్ని; అనుభవింపన్‌+కలుగుట; అది; ఏమి; పురుష+అర్థము+అయ్య= మానవ బీవిత 
సార్థకత అయ్యా? కష్టపురుషున్‌+అట్టుల= హీనస్థితిలో ఉన్న మానవుడివలె; ఒరుల= ఇతరులయొక్క; పేర్మిన్‌= గొప్పతనాన్ని; 
చూచుచున్‌; ఉండన్‌; పెద్దయున్‌= ఎక్కువగా; ఏన్‌= నేను; ఓపన్‌= సహించను; అనినన్‌= అనిఅనగా; శకుని; పతికిన్‌= 
దుర్యోధనుడికి; ఇట్టుల+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజు ఎనభైఎనిమిదివేలమంది (బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణ శ్రేష్ణులను 
అ(గ్రహారాల్లో నిలిపి, వాళ్ళకు ముప్పదేసిమంది సేవకుల నిచ్చి, సంతోషంతో రక్షిస్తూ, పదివేలమంది బ్రాహ్మణులను 
ప్రతిదినం తన (ప్రక్కన కూర్చుండ బెట్టుకొని భోజనం పెడుతూ, వాళ్ళకు బట్టలు, సొమ్ములు, మైపూతలు ఇచ్చి 
అనుభవింప జేయ గలగటం జీవితంలో ఎంతధన్యత! నేను హీనస్థితిలో ఉన్న మానవునిలా ఇతరుల గొప్పతనాన్ని 
చూచి అట్టే సహించి ఉండలేను” అని దుర్యోధనుడు అనగా అతనితో శకుని ఇలా అన్నాడు. 


విశేషం: దానధర్మాలు కూడ వ్యక్తివైభవానికి అలంకారాలే. (ప్రత్యర్థులకు అసహనహేతువులే. ఈర్వ్యాగుణం దుర్యోధనునికి 
తల్లిగర్భంనుండే సం[క్రమించినట్టుంది. అది పాండవుల రాజసూయవైభవం చూచిన తరువాత పరాకాష్ట చెందింది. కురుపాండవ 
సఖ్యానికి తావులేకుండా చేసింది. సాక్షాత్తు చ(క్రధరుని సంధిప్రయత్నాన్నే చెడగొట్టింది. మహాభారత సంగ్రామానికి దారితీసింది; 
సర్వనాశనానికి కారణమయింది. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 193 


క. భానుప్రభు€ డగు పాండుమ । హీనాథాత్మజులలక్ష్మియెల్లను నీకున్‌ 

నే నపహరించి యిత్తు ధ । రానుత! మాయాదురోదరవ్యాజమునన్‌. 122 
ప్రతిపదార్థం: ధరానుత= భూమిలోని ప్రజలచే కొనియాడబడేవాడా - ఓ దుర్యోధనా!; భానుప్రభుండు+అగు= సూర్యునితో 
సమానమైన తేజస్సు కలవాడయిన; పాండు మహీనాథ+ఆత్మజుల, లక్ష్మి= పాండు భూపతి కుమారులైన పాండవులయొక్కబఐశ్వర్యం; 
ఎల్లను= అంతా; నీకున్‌; ఏను= నేను; మాయా, దురోదర, వ్యాజమునన్‌= మోసపు జూదం నెపంతో; అపహరించి= దోచి; 
ఇత్తున్‌= ఇస్తాను. 


తాత్సర్యం: లోకం కొనియాడే ఓదుర్యోధనా! సూర్యునితో సమానమైన తేజస్సుకల ఆ ధర్మరాజుఐశ్వర్యాన్నంతా 
మాయాద్యూతం నెపంతో నీకు అపహరించి ఇస్తాను. 


వ. 'ధర్మతనయుండు జూదంబునకు( బ్రియుండు గాని యందుల యుక్కినం బెటుంగం; డే నక్షవిద్యయం దతి 
దక్షుండ; నాతని నశ్రమంబున నోడించి తదీయ రాజ్యవిభూతి నీ కిచ్చెద; వగవకుండు' మని పలికిన శకుని 
పలుకులకు సంతసిల్లి దుర్యోధనుండు దండ్రిపాదంబులపయిం బడి మొక్కి 'యీ శకునిమతంబున 
కొడంబడవలయు' ననిన గొడుకునకు ధృతరాష్తుం డి ట్లనియె. 123 

ప్రతిపదార్థం: ధర్మతనయుండు= ధర్మరాజు; జూదంబునకున్‌; ప్రియుండు; కాని; అందుల= ఆ జూదంలోని; ఉక్కివంబు= 
కపటం; ఎజుంగండు= తెలియడు; ఏన్‌= నేను; అక్షవిద్యయందున్‌= పాచికలాడటంలో; అతిదక్షుండన్‌= మిక్కిలి నేర్చరిని; 
ఆతనిన్‌= ఆ ధర్మరాజును; అశ్రమంబునన్‌= సులభంగా; ఓడించి; తదీయ, రాజ్య, విభూతి= అతని రాజ్య సంపద అంతా, 
నీకున్‌+ఇచ్చెదన్‌; వగవక+ఉండుము= దుఃఖించకుండుము; అని; పలికిన; శకుని; పలుకులకున్‌; సంతసిల్లి; దుర్యోధనుండు; 
తండ్రి, పాదంబుల; పయిన్‌; పడి; (మొక్కి; ఈ, శకుని, మతంబునకున్‌= ఈశకునియొక్క అభిప్రాయానికి; ఒడంబడవలయున్‌= 
అంగీకరించాలి; అనినన్‌; కొడుకునకు; ధృతరాష్ట్రండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ధర్మరాజుకు జూదం అంటే ఎంతో ఇష్టం. కాని అందులో ఎంతమోసం ఉంటుందో అతనికి 
తెలియదు. నేను ద్యూతవిద్యలో చాలా నేర్చరిని. ఆ ధర్మరాజును సులభంగా ఓడించి, అతని రాజ్యసంపదనంతా 
నీకిస్తా ఎందుకు అలా దుఃఖిస్తావు' - అని శకుని అనగానే సుయోధనుడు సంతోషించాడు. తండ్రి పాదాలమీద 
(వాలాడు. ఈ శకుని అభిప్రాయాన్ని అంగీకరించు” అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. 


క. ధీరమతి విదురుతోడ వి | చారింతము; వాడు నయవిశారదుండు కళా 

పారగుండు దీర్షదర్శి య । పార హితారంభు( డుభయపక్షంబులకున్‌. 124 
ప్రతిపదార్థం: ధీరమతి= బుద్దిబలం కలవాడైన - అంటే మేధావి అయిన; విదురుతోడన్‌; విచారింతము= ఆలోచిద్దాం; 
వాండు= ఆ విదురుడు; నయ, విశారదుండు= నీతి, న్యాయం బాగా తెలిసినవాడు; కళాపారగు(డు= విద్యయొక్క ఆవలిదరి 


చేరినవాడు - అంటే గొప్ప విద్యావంతుడు; దీర్భదర్శి= ముందుచూపు కలవాడు; ఉభయ పక్షంబులకున్‌= కురుపాండవ 
పక్షాలు రెండింటికి; అపార, హిత+ఆరంభు(డు= గొప్పమేలు చేసే పూనిక కలవాడు. 


తాత్సర్యం: విదురుడు మేధావి. అతనితో ఈ విషయం ఆలోచిద్దాం. అంతేకాదు. అతడు నీతికోవిదుడు. అంతేకాదు 
దూరదృష్టి కలవాడు. కురుపాండవ పక్షాలు రెండింటి క్షేమం కోరేవాడు. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: శకునిపన్నాగం దుర్యోధనునికి మేలు చేసేదే. అయితే, దానికి ధృతరాష్ట్రుని ఆమోదముద్ర కావాలి. ఇది కురుపాండవ 
రాజ్యతం(త్రంతో ముడివడి ఉంది. ధృతరాష్టుడు రాజుగా, తండ్రిగా రెండు పాత్రలు నిర్వహించాలి. తండ్రిగా అతడు 
అనుకూలుడే, అంతకంటె అతడు రాజ్యానికి ప్రభువు. రాజనిర్ణయం మంత్రితో చర్చించి తీసుకోవాలి. విదురుని అంగీకారం. 
ధృతర్మాష్టుని ప్రభుత్వము(ద్రకు ముఖ్యం. దుర్యోధనుడు ధృతర్శాష్టుని స్వతంత్రనిర్లయాన్నే కోరుతున్నాడు. కాని, తన 
నిర్ణయాన్నే తండ్రి ప్రభు నిర్మయంగా ప్రకటించా లని అతని ఉద్దేశం. అయితే మంత్రిని కా దని తంత్రం సాగించటానికి 
ధృతరా|ష్టునికి ధైర్యం చాలలేదు. ఆ చిత్తవృత్తికి ఈ వాక్యాలు అద్దంపట్టుతున్నాయి. (సంపా) 


వ. “సురపతి గురుండైన బృహస్పతి సేసిన నీతిశాస్త రహస్యంబులం దెవ్వరికంటె విదురుం డెంతయు విశారదుం; 
డాతని బుద్దిబలంబునను నాపగేయు బాహుబలంబుననుంజేసి యీ రాజ్యతంత్రంబు వర్తిల్లుచున్నయది; 
గావున నవ్విదురానుమతంబున నెగడుట లగ్గగు" ననిన దుర్యోధనుం డి ట్లనియె. 125 


ప్రతిపదార్థం: సుర, పతి, గురుండు+ఐన= దేవతలరాజు దేవేంద్రుని గురువైన; బృహస్పతి; చేసిన= చెప్పిన; నీతి, శాస్త్ర, 
రహస్యంబులందున్‌, ఎవ్వరికంటెన్‌= అందరికంటె; విదురుండు; ఎంతయున్‌= ఎంతో; విశారదుండు= నేర్పరి; ఆతని బుద్ది, 
బలంబునను= ఆతని బుద్దిబలంచేతను; ఆపగేయు, బాహుబలంబుననున్‌+చేసి= గంగాతనయుడైన భీష్ముని భుజబలంచేతను; 
ఈ, రాజ్యతం(త్రంబు; వర్తిల్దుచున్న+అది= నడుస్తున్నది; కావునన్‌; ఆ+విదుర+అనుమతంబున= ఆ విదురుని సమ్మతితో; 
నెగడుట= నడుచుకొనటం; లగ్గు+అగున్‌= మేలవుతుంది; అనినన్‌; దుర్యోధనుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'దేవేంద్రుని గురువైన బృహస్పతి చెప్పిన నీతిశాస్త్రరహస్యాల్లో విదురుడు అందరికంటె విద్వాంసుడు. 
అతని బుద్దిబలంతో, గంగాతనయుడైన భీష్మునిబాహుబలంతో ఈ హస్తినాపురరాజ్యతం(త్రం నడుస్తున్నది. అందుచేత 
ఏదిచేసినా విదురుడి సమ్మతితో చెయ్యటం మంచిది” అని ధృతర్మాష్టు డనగా- అందుకు దుర్యోధనుడు ఇలా 


అన్నాడు. 


విశేషం: ధృతర్యాష్టుని పుత్రమమకారం “ఈపాడుబుద్ది నీ కేల అని గట్టిగా కొడుకును మందలించలేక, విదురుని సమ్మతితో 
చేయటం మంచి దని చెప్పింది. లోకంలో పుత్రమమకార పీడితుల స్వభావం ఇలాగే ఉంటుంది. వాళ్ళు తగిన తరుణంలో 
తనయులను దండించరు. పరిస్థితులు విషమించినప్పుడు బాధపడతారు. 


తే.  పాండుపుత్తుల కెప్పుడు( బక్షపాతి । విదురు€ డని చెప్పం దొల్లియు విందు; దీని 
గర నా స్త 
నెటి(గి వారించు. గా, కత. డేల శకుని । కైతవంబున కొడంబడు. గౌరవేంద్ర! 126 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధృతరాస్త్రమహారాజా!; విదురుడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; పాండుపుత్రులకున్‌; పక్షపాతి= 
మొగ్గుచూపేవాడు; అని; చెప్పన్‌; తొల్లియున్‌= ఇదివరకే; విందున్‌= విని ఉన్నాను; దీనిన్‌= ఈ జూదమాడే ప్రయత్నాన్ని; 
ఎటీ6గి= తెలుసుకొని; వారించున్‌+కాక= ఆపివేస్తాడుగాని; అతండు= ఆ విదురుడు; ఏల= ఎందుచేత; శకుని= శకునియొక్క; 
కైతవంబునకున్‌= జూదానికి; ఒడంబడున్‌= అంగీకరిస్తాడు? 


తాత్పర్యం: విదురుడు ఎప్పుడూ పాండవపక్షం వైపే మొగ్గుచూపుతా డని ఇదివరకే విన్నాను. ఆత డీప్రయత్నాన్ని 
ఆపివేస్తాడేకాని, శకునిజూదానికి అంగీకరిస్తాడా? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 195 


తే. దీని కొదండు; మొడంబడవేని నేడ | యీ క్షణమ సర్వభక్షుచే భక్షితుండ 
నగుదు( దెల్ల మే నట్లెన వగపుం దక్కి । విదురుండును నీవు నుండుండు ముదముతోడ. 127 


ప్రతిపదార్థం: దీనికిన్‌= ఈ జూదప్రయత్నానికి; ఒడంబడుము= అంగీకరించుము; ఒడంబడవు+ఏనిన్‌= అంగీకరించకుంటే; 
నేడు+అ= ఈ రోజే; ఈక్షణము+అ= ఈ నిమిషాన్నే; సర్వ, భక్షుచే= అన్నింటినీ భక్షించే వాడైన అగ్నిచే; భక్షితుండన్‌= 
భక్షించబడినవాణ్ణి; అగుదున్‌; తెల్లము= ఇది నిజం; ఏన్‌= నేను; అట్టు+ఐనన్‌= ఆ విధంగా నశిస్తే, వగపున్‌= చింతను; 
తక్కి= వదలి; విదురుండును; నీవున్‌; ముదముతోడన్‌= సంతోషంతో; ఉండుండు. 


తాత్సర్యం: ఈ ప్రయత్నానికి అంగీకరించు. అంగీకరించకుంటే ఈ రోజే, ఈ క్షణమే అగ్నికి ఆహుతి అవుతా. 
ఇది నిజం. తరువాత నిశ్చింతగా నీవూ, విదురుడూ సుఖంగా ఉండండి. 


విశేషం: పుత్రమమకారపీడితులైన తల్లిదండ్రులను లోకంలో దుర్మార్గులైన తనయులు బెదిరించే తీరు ఇదే. 


క. అని కడు నడలుగ6 బలికిన । విని ధృతరాష్తుండు దుఃఖవివశాత్మకు( డ 
య్యును నెద నది యుచితము గా । దని వగచుచు నాత్మజునకు నాహ్లాదముగన్‌. 128 


ప్రతిపదార్థం: అని; కడున్‌= మిక్కిలి; అడలుగన్‌= దుఃఖంతో; పలికినన్‌; విని; ధృతర్మాష్టుండు; దుఃఖ, వివశ+ఆత్మకుండు+ 
అయ్యునున్‌= దుఃఖానికి పూర్తిగా లొంగిపోయిన మనస్సు కలవాడైకూడా; ఎదన్‌= మనస్సులో; అది; ఉచితముకాదు= 
తగిందికాదు; అని; వగచుచున్‌= చింతిస్తూ; ఆత్మజునకున్‌= కుమారునికి; ఆహ్హాదముగన్‌= సంతోషం కలిగేటట్టుగా. 


తాత్పర్యం: అని అమితంగా దుఃఖిస్తూ దుర్యోధనుడు అనగానే విని, ధృతర్మాష్ట్రుడు, తాను కూడా తీవ్రంగా 
దుఃఖించాడు. అయినా జూదం తగ దని మనస్సులో అనుకొని కొడుకుకు ఆహ్లాదం కలిగేవిధంగా- 


వ. అప్పుడు వేవురు శిల్పాచార్యుల రావించి, కనకరత్న ఖచిత స్తంభ సహస్రంబులను విచిత్రద్వార శతంబులను 
వివిధ రత్నరుచిర ప్రదేశంబులనుం జేసి రమ్యంబుగా నొక్క సభ నిర్మింపంబనిచి, యొక్కనాం డే కాంతంబ 
విదురునకు శకునిదుర్యోధనుల యభిప్రాయంబు చెప్పిన విని, యతండు విస్మితుండై, కలి ద్వారసమీపం 
బగుటయు జూదం బఖిలప్రజాక్షయకరం బగుటయు నెటింగి ధృతరాప్తున కి ట్లనియె. 129 


ప్రతిపదార్థం: అప్పుడు; వేవురు= వెయ్యిమంది; శిల్ప+ఆచార్యులన్‌= శ్రేష్టులైన శిల్పులను; రావించి; కనక, రత్న, ఖచిత, 
స్తంభ, సహ(స్రంబులను= బంగారు, రత్నాలు పొదుగబడిన వేయిస్తంభాలతో; విచిత్ర ద్వార శతంబులను= ఆశ్చర్యకరాలైన 
వందలకొలది వాకిళ్ళతో; వివిధ, రత్న, రుచిర, (ప్రదేశంబులనున్‌+చేసి= అనేక విధాలైన రత్నకాంతులతో ఒప్పిన (ప్రదేశాలతో; 
రమ్యంబుగాన్‌= అందంగా; ఒక్క; సభ; నిర్మింపన్‌; పనిచి= ఆజ్ఞాపించి; ఒక్కనాడు; ఏకాంతంబు+అ= ఒంటరిగా; విదురునకున్‌; 
శకుని, దుర్యోధనుల; అభి ప్రాయంబు; చెప్పినన్‌; విని; అతండు= ఆ విదురుడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడినవాడై; కలి, 
ద్వార, సమీపంబు+అగుటయున్‌= కలి వాకిటి దగ్గరకు రావటం - అంటే కలియుగం దగ్గర పడటం; జూదంబు; అఖిల, 
ప్రజా, క్షయ, కరంబు+అగుటయున్‌= అందరు ప్రజలకు నాశనం కూర్చేది అవటాన్ని; ఎజింగి= తెలుసుకొని; ధృతరాష్టునకున్‌+ 
ఇట్టు+అనియెన్‌. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అప్పుడు శ్రేష్టులైన శిల్పులను వెయ్యిమందిని రప్పించి, బంగారు రత్నాలు పొదిగిన వెయ్యిస్తంభాలతో, 
విచిత్రాలైన వందలకొలది ద్వారాలతో, రకరకాలైన రత్నకాంతులతో ప్రకాశించే ప్రదేశాలతో, అందంగా ఒక సభను 
నిర్మించటానికి ఆజ్ఞాపించాడు. ఒకనాడు ఒంటరిగా విదురునితో శకునిదుర్యోధనుల అభిప్రాయాన్ని చెప్పాడు. అది 
విన్న విదురుడు ఆశ్చర్యపడి- కలియుగప్రవేశం దగ్గరపడటం, జూదం సర్వజననాశకం కావటం తెలుసుకొని 
ధృతర్మాష్టునితో ఇలా అన్నాడు. 


విశేషం: 'కలి ద్వార సమీపం బగుటయు” అనే దానికి అనేక ప్రతుల్లో 'కలిద్యాపర సమీపంబగుటయు” అనే పాఠాంతరం ఉంది. 
కాని మూలంలో 'త్యమ్చుత్వా విదురో ధీమాన్‌ కలిద్వార ముపస్టితమ్‌ | వినాశముఖ ముత్పన్నం ధృతరాష్ట్ర ముపాద్రవత్‌ో - 
అని ఉంది. (భండార్కరు ప్రతి - 2-45-50). 


విదురుండు ధృతరాష్ష్రునితో జూదమాడ(దగ దని చెప్పుట (సం. 2-51-23) 


ఆ. ఇట్టి కార్యమునకు నే నవశ్యంబును । నొడ(బడంగ నోప నుక్కినమున 
సుతులతోడ నేల సుతులకు భేదంబు । సేయం గడంగి తిదియు. జెట్ట యనక. 130 
ప్రతిపదార్థం: ఇట్టి; కార్యమునకున్‌; నేను; అవశ్యంబును= తప్పని సరిగా; ఒడంబడంగన్‌+ఓపన్‌= ఒప్పుకొనలేను; ఇదియున్‌= 


దీన్ని; చెట్ట, అనక= చెడ్డ అని అనకుండ; ఉక్కివమునన్‌= కపటంతో; ఏల= ఎందుచేత; సుతులతోడన్‌; సుతులకున్‌= 
కొడుకులతో కొడుకులకు; భేదంబు= విరోధం; చేయన్‌= కలిగించటానికి; కడంగితి= పూనుకొన్నావు. 


తాత్పర్యం: ఇలాంటి పనికి ఏ మాత్రం నేను అంగీకరించను. ఇది చెడ్డ అని అనకుండ, కపటంతో నీ కొడుకుల్లో- 
పాండవులకు కౌరవులకు - విరోధం కల్పించటానికి ఎందుకు పూనుకున్నావు? 


తే. ఒలసి నీ పుత్తులెల్ల నొండొరులతోడ । నె ట్లొడంబడి యుండుదు రట్ల చేయ 
వలయు దమలోన జూదంబు వాదు నగుటం ।; గలహ మూలంబ యెట్టి శాంతులకు నైన. 131 


ప్రతిపదార్థం: ఒలసి= కలిసి; నీ, పుత్రులు+ఎల్లన్‌= నీ కుమారు లందరు; ఒండు+ఒరులతోడన్‌= ఒకరితో నొకరు; ఎట్టు 
ఏ విధంగా; ఒడంబడి, ఉండుదురు= కూడిఉంటారో; అట్టు+అ= ఆ విధంగా; చేయవలయున్‌; ఎట్టి, శాంతులకున్‌+ఐనన్‌= 
ఎంతటి శాంత స్వభావం కలవాళ్ళకైనా; తమలోనన్‌; జూదంబు; వాదున్‌= వివాదం; అగుటన్‌; కలహ, మూలంబు+అ= 
వైరమేర్పడటానికి కారణమే. 


తాత్సర్యం: నీ పుత్రులంతా ఒకరితో ఒకరు ఎలా కలిసి మెలిసి ఉంటారో అలా చెయ్యి. ఎంత శాంత స్వభావులకైనా 
జూదం వాళ్ళలో వాళ్ళకు వాదు ఏర్పడటానికి, వైరం కలగటానికి కారణం అవుతుంది. 


విశేషం: భారతంలో విదురుడు గొప్ప హితవరి, నన్నయ నానారుచిరార్థసూక్తినిధిత్వం విదురుని నోట విశేషంగా శోభిల్లింది. 


వ. “నీ నేర్చు విధంబున శకుని దుర్యోధనుల దుర్వవసాయం బుడిగించి యిక్కురువంశంబు రక్షింపు' మనిన 
విదురునకు ధృతరాష్తుం డి ట్లనియె. 132 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 197 


ప్రతిపదార్థం: నీ, నేర్చు, విధంబునన్‌= నీకు చేతనైన పద్దతిలో; శకుని, దుర్యోధనుల; దుర్‌+వ్యవసాయంబు= చెడ్డపనిని; 
ఉడిగించి= మాన్ని; ఈ+కురువంశంబు; రక్షింపుము; అనిన; విదురునకు; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీకు చేతనైన పద్దతిలో శకుని దుర్యోధనుల చెడ్డపనిని మాన్పించి, కురుకులాన్ని రక్షించు'అని 
విదురుడు అనగానే విదురుడితో ధృతరాష్టుడు ఇలా అన్నాడు. 


ఉ. పుత్తుల కేల భేదమగు భూనుత! యేనును నీవు జాహ్నవీ 
పుత్తుడు నుండగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె? నాకు నా 
పుత్తులకుం బ్రసాదకృత బుద్దులు వేల్పులు గాన దీనికిన్‌ 
మిత్రనిధీ! యొడంబడుము మిన్నక సంశయ మంద నేటికిన్‌? 133 


ప్రతివదార్భం: భూనుత!= లోకంచేత కొనియాడబడేవాడా!; ఏనునున్‌= నేనూ; నీవు; జాహ్నవీ, పు(త్రు(డున్‌= 
గంగాతనయుండు- భీష్ముడు; ఉండగాన్‌; పుత్రులకున్‌; ఏల= ఎందుచేత; భేదము+అగున్‌= వైరమేర్చడుతుంది?; వేల్పులు= 
దేవతలు; ప్రసాద, కృత, బుద్దులు, కానన్‌= దయచూపే బుద్ది కల వా రవటంచేత; నాకున్‌, పుత్రులకున్‌; అహితమున్‌= 
కీడును; భయమున్‌= భయమూ; దొరకొన్నె= కలుగునా?; మిత్రనిధీ= మిత్రులకు నిధియైనవాడా!; దీనికిన్‌= ఈ జూదానికి; 
ఒడంబడుము= అంగీకరించుము; మిన్నక= ఊరక - అంటే అనవసరంగా; సంశయము+అందన్‌= అనుమానపడటం; 
ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: లోకం కొనియాడే ఓ విదురా! నేను, నీవు, గంగాతనయుడు భీష్ముడు ఉండగా, కొడుకుల కెందుకు 
వైరం ఏర్పడుతుంది? దేవతలు దయచూపే బుద్దికలవాళ్ళు కావటంచేత నాకు, నా పుత్రులకు కీడు, భయం 
కలుగుతాయా? మిత్రనిధీ! నీ వీ జూదానికి అంగీకరించు. అనవసరంగా అనుమానపడటం ఎందుకు? 


విశేషం: ధృతరాష్టుని పుత్ర మమకారంతో పాటు, మాటనేర్పుకూడ ఈపద్యంలో వ్యక్తమవుతున్నది. విదురుణ్ణి ఆజ్ఞాపించగలవాడైనా 

అతణ్ణి 'మిత్రనిధీ! అని సంబోధించి “ఇందుకు అంగీకరించు” అని అడుగుతున్నాడు. (ఈ మాటల్లో ప్రభువు పాత్రకంటె 

తండ్రి పాత్రకే ధృతరాష్ట్రుడు ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్ట మౌతున్నది. ఇక విదురునిమాటలు అరణ్యరోదనలే, బూడిదలో 
పోసిన పన్నీరే. గుణం: ఉదారత. - సంపా.) 

వ. 'వడిగల తురంగంబులం బూనిన రథం బెక్కి యింద్రప్రస్థపురంబునకుం జని యిందులకు ధర్మనందనుం 
దోడ్కొని రి మ్మని విదురుం బంచిన, నాతండును నాపగేయున కంతయు నెటింగించి “యిది యపకర్మంి 
బనుచుండె; నిట ధృతరాష్తుండు దన నిర్మింపంబంచిన సభ దుర్యోధనునకుం జూపి యాతని కేకాంతంబున 
నిట్లనియె. 134 

పతిపదార్థం: వడిగల= వేగంగల; తురంగంబులన్‌= గుర్రాలను; పూనిన= కట్టిన; రథంబు+ఎక్కి; ఇంద్రప్రస్టపురంబునకున్‌; 

చని= వెళ్ళి; ధర్మనందనున్‌= ధర్మరాజును; తోడ్కొని= పిలిచికొని; రమ్ము+అని; విదురున్‌; పంచినన్‌; ఆతండునున్‌= 
విదురుడుకూడ; ఆపగేయునకున్‌= గంగానదీ పుత్రుడైన భీష్మునికి; అంతయున్‌= జరిగినదంతా; ఎటింగించి= తెలిపి; ఇది= 

ఈ జూదం; అపకర్మంబు= చేయకూడని పని; అనుచుండెన్‌; ఇట; ధృతర్మాష్టుండు; తన= తాను; నిర్మింపన్‌; పంచిన = 

ఆజ్ఞాపించిన; సభ; దుర్యోధనునకున్‌; చూపి; ఆతనికిన్‌; ఏకాంతంబునన్‌= ఒంటరిగా; ఇట్టు+అనియెన్‌. 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'వేగంగల గుర్రాలను కట్టిన రథం ఎక్కి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి, ధర్మరాజును ఇక్కడికి పిలుచుకొనిరా” 
అని విదురుణ్ణి పంపగా, ఆతడు భీష్మునికి జరిగిందంతా చెప్పి, -ఈ జూదం కూడని పని” అన్నాడు. ధృతరాష్టుడు 
తాను నిర్మించటానికి ఆజ్ఞాపించిన సభను దుర్యోధనునికి చూపి, ఏకాంతంగా అతనితో ఇలా అన్నాడు. 


క జూద మిది యేల? దీనను । భేదము మీలోనం బుట్టు బెలుచన; యుష్మ 
ద్దేదమునంజేసి యె గ్గు | త్పాదిల్లు ధరిత్రి. బ్రజకు భయజననంబై. 135 


ప్రతిపదార్థం: జూదము+ఇది; ఏల; దీనను= దీనివలన; పెలుచన= పెద్దగా; మీలోనన్‌; భేదము= వైరం; పుట్టున్‌; యుష్మత్‌+ 
భేదమునన్‌+చేసి= మీయొక్కవైరంవలన; ధరి(త్రిన్‌= భూమిలోని; (ప్రజకున్‌= (ప్రజలకు; భయ, జననంబు+ఐ= భయాన్ని 
కలిగించేదై; ఎగ్గు= కీడు; ఉత్సాదిల్టున్‌= పుడుతుంది. 


తాత్సర్యం: ఈ జూదం ఎందుకు? దీనివల్ల మీలో మీకు తీవ్ర వైరం పుడుతుంది. మీ వైరంవల్ల భూమిమీది 
ప్రజలందరికి భయంకరమైన కీడు కలుగుతుంది. 


ఉ. ఇమ్మహి నీవు. బాండవులు నెప్పటియట్ల పరస్పరానురా 
గమ్మున నేలుచున్మి యిది కార్యము; పాండవలక్ష్మి నీ కస 
హ్య మ్మన నేల? వంచన. బరార్ద పరిగ్రహబుద్ది( జేసి పా 
పమ్మగు6 బాపకారులకు6 బాయు నవశ్యము నర్జధర్మముల్‌. 136 


ప్రతిపదార్థం: ఈ+మహిన్‌= -ఈభూమిని; నీవున్‌; పాండవులున్‌; ఎప్పటి, అట్ల= ఎప్పటివలె; పరస్పర+అనురాగమ్మునన్‌= 
పరస్పర(ప్రేమతో; ఏలుచున్‌+ఉనికి= పాలిస్తూ ఉండటం; ఇది; కార్యము= చేయదగింది; పాండవ, లక్ష్మి= పాండవులఐశ్యర్యం; 
నీకున్‌; అసహ్యము+అనన్‌+ఏల= ఓర్చుకోరానిది అని అనటం ఎందుకు?; వంచనన్‌= మోసంతో; పర+అర్థ= ఇతరులయొక్క 
సంపదను; పరిగ్రహ, బుద్దిన్‌+చేసి= తీసుకోవాలనే ఆలోచనచేత; పాపమ్ము+అగున్‌= పాపం కలుగుతుంది; పాపకారులకున్‌= 
పాపంచేసేవాళ్ళకు; అవశ్యమున్‌= తప్పక; అర్థ, ధర్మముల్‌= సంపద, ధర్మం; పాయున్‌= తొలగిపోతాయి. 


తాత్సర్యం: ఈ భూమిని నీవు, పాండవులు ఎప్పటిలాగే పరస్పర (ప్రేమతో పాలిస్తూ ఉండటం మంచిది. పాండవుల 
సంపద నీకు ఎందుచేత సహింపరానిదైంది? మోసంతో ఇతరుల సంపద పరి[గ్రహించా లనే ఆలోచనవల్ల పాపం 
కలుగుతుంది. పాపాత్ములకు సంపద, ధర్మం తప్పక నశిస్తాయి. 


విశేషం: ఈ పద్యరచనలో ఉదారతాగుణం పోషించబడింది. (సంపా.) 


వ. “ధర్మాధర్మవిదుండైన విదురున కిది సమ్మతంబు గాదు; ధర్మజు ధనసంపదకంటె నేనుమడుంగులు నీకు ధన 
సంపద గలదు; వాని చేసిన యజ్ఞంబుకంటె విశేషంబుగా దక్షిణ లిచ్చి నీ కిష్టంబయిన యజ్ఞంబు సేయుము; 
నీకును భూలోకంబునంగల రాజులెల్లం దమసర్వస్వమ్ములు. దెచ్చియిత్తు' రనిన విని దుర్యోధనుండు దండ్రి 
కి ట్లనియె. 137 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 199 


ప్రతిపదార్థం: ధర్మ+అధర్మ, విదుండు+ఐన= ధర్మం, అధర్మం తెలిసిన వాడైన; విదురునకున్‌; ఇది= జూదమాడి మోసంతో 
పాండవుల సంపదను అపహరించే పని; సమ్మతంబు కాదు; ధర్మజు, ధనసంపదకంటెన్‌; ఏనుమడుంగులు= ఐదు రెట్లు; 
నీకున్‌; ధనసంపద; కలదు; వాని, చేసిన= ఆ ధర్మరాజుచేసిన; యజ్ఞంబుకంటెన్‌; విశేషంబుగాన్‌= ఎక్కువగా; దక్షిణలు; ఇచ్చి; 
నీకున్‌+ఇష్టంబు+ అయిన; యజ్ఞంబు; చేయుము; నీకును; భూలోకంబునన్‌+కల= భూలోకంలో ఉండే; రాజులు+ఎల్లన్‌= 
రాజులందరూ; తమ సర్వస్వమ్ములున్‌= తమ సకలసంపదలను; తెచ్చి; ఇత్తురు; అనినన్‌; విని; దుర్యోధనుండు; తండ్రికిన్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ధర్మాధర్మాలు బాగా తెలిసిన విదురునికి ఈ మాయాద్యూతం సమ్మతంకాదు. ధర్మరాజు 
ధనసంపదకంటె ఐదురెట్టు ధనసంపద నీ కుంది. అతడు చేసిన యజ్ఞంకంటె అధికంగా దక్షిణ లిచ్చి నీకిష్ట మైన 
యజ్ఞం చెయ్యి. లోకంలోని రాజులంతా నీకుగూడ తమ సంపద లన్నింటిని తెచ్చి ఇస్తారు” అని అనగా విని 
దుర్యోధనుడు తండ్రితో ఇలా అన్నాడు. 


విశేషం: ఈర్ద్యాగ్రస్తునికి తనకు లేదన్న బాధకంటె ఎదుటివాళ్ళకు ఉన్నదన్న బాధే ఎక్కువ. తనకు లే దన్న బాధను ఎవరైనా 
తీర్చగల రేమో కాని, ఎదుటివాళ్ళ కున్నదన్న బాధను కడకు కన్నతండ్రి మాత్రం ఏ విధంగా తీర్చగలడు? 


క. ఇమ్ముల ధర్మజుతో జూ | దమ్మాడంగ6 గాన్స నాకు ధరణీశ్వర! య 
జ్ఞు మృదియ సమసైైశ్వ । ర్యమ్ములు వదయంగ నుపాయ మభిమతబుద్ధిన్‌. 138 


ప్రతిపదార్థం: ధరణి+-ఈశ్వర= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఇమ్ములన్‌= ఇంపుగా; ధర్మజుతోన్‌; జూదమ్ము; ఆడంగన్‌; కాన్సన్‌= 
చూచుటయే; నాకున్‌; యజ్ఞము; అది+అ= అదే; అభిమతబుద్దిన్‌= కోరుకొన్నట్లు; సమస్త+ఐశ్వర్యమ్ములు= సకల సంపదలు; 
పడయంగన్‌= పొందటానికి; ఉపాయము. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! ధర్మరాజుతో జూదమాడగా చూడటమే నాకు యజ్ఞం. కోరుకొన్న సకల 
సంపదలు పొందటానికి అదే తగిన ఉపాయం. 


క. మీ రిందుల కందటు( జను । దేరంగ నే నంద యుండితిని సభ చూడన్‌; 
ధారుణి నట్టి యపూర్వ స । భారచనలు వినగ జూడంబడ వెవ్వరిచేన్‌. 139 


ప్రతిపదార్థం: మీరు; అందజున్‌; ఇందులకున్‌= ఈ హస్తినాపురానికి; చనుదేరంగన్‌= రాగా; నేను; సభ= మయసభను; 
చూడన్‌= చూడటానికి; అందు+అ= అక్కడే - అంటే ఇం(ద్రప్రస్థంలోనే; ఉండితిని; ధారుణిన్‌= భూమిలో; అట్టి; అపూర్వ, 
సభా, రచనలు= ఆశ్చర్యకరమైన సభా నిర్మాణ శిల్పాలు; ఎవ్వరిచేన్‌= ఎవరిచేతగూడ; వినంగన్‌, చూడన్‌, పడవు= వినబడలేదు. 
చూడబడలేదు. 


తాత్పర్యం: మీరంతా రాజసూయం తర్వాత హస్తినాపురానికి తిరిగివచ్చారు. నేను ఆ మయసభను చూడా లని 
అక్కడే ఉన్నాను. లోకంలో ఆశ్చర్యకరమైన అలాంటి సభానిర్మాణాన్ని ఇంతవరకు ఎవ్వరూ వినలేదు. కనలేదు. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నిర్మల స్పటిక శిలానిర్మితం బై శశిప్రకాశంబై వివిధరత్న ప్రభా భాసురంబైన యా సభావిభవంబు చూచువేడుక 
నందు. గ్రుమ్మరు వా(డ హరినీల బద్దస్నిగ్ద మణిస్టలంబునందు జలబుద్దింజేసి పరిధానోత్మర్షణంబుసేసి, 
విమల శిలాతలబుద్ధి నుదకపరిపూర్ణం జయిన వాపి సొచ్చి, కట్టిన పుట్టంబు దడియం ద్రెళ్ళిన నన్నుం జూచి 
వృకోదరుండు నగియె; దాని నంతయు నెలింగి ధర్మరాజ చోదితులయిన కింకరులు నాకుం బరిధానంబులు 
దెచ్చి యిచ్చిరి; మఖియు వివృతద్వారంబు( గవాట ఘటితం బని చొరనొల్లక, కవాటఘటితంబు వివృతంబుగా 
వగచి, చొరంబోయి తత్కవాట స్పటిక శిలా ఘట్టిత లలాటుండ నైన నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ 
పరివృతయయియున్న ద్రౌపది నగియె; నంత నకుల సహదేవులు పటితెంచి 'యిదె వాకిలి యిట వచ్చునది 
యని నన్నుం దోడ్కొని పోయి; రట్టి సభాప్రలంభంబు నాకు హృదయశల్యం బయి యున్నది. 140 


ప్రతిపదార్థం: నిర్మల, స్ఫటిక, శిలా, నిర్మితంబు+ఐ= స్వచ్చమైన స్పటికపురాళ్ళతో కట్టబడినదై; శశి, (ప్రకాశంబు+ఐ= 
చంద్రునివలె వెలిగేటటువంటిదై; వివిధ, రత్న, ప్రభా భాసురంబు+ఐన= పలువిధాలైన రత్న కాంతులచేత ప్రకాశించేదైన; ఆ 
సభా, విభవంబు= ఆ మయ సభయొక్క గొప్పదనం; చూచువేడుకన్‌= చూడాలనే కుతూహలంతో; అందున్‌= ఆ మయసభలో; 
(క్రుమ్మరువాండన్‌= తిరుగుతున్న నేను; హరినీల, బద్ద, స్నిగ్ధ, మణిస్టలంబునందున్‌= ఇంద్రనీలాలు కూర్చబడటంచేత 
నునుపైన మణి (ప్రదేశంలో; జలబుద్దిన్‌+చేసి= నీళ్ళున్నాయని అనుకోవటంచేత; పరిధాన+ఉత్కర్షణంబు, చేసి= కట్టుకున్న 
వస్తాన్ని పైకెత్తుకొని; విమల, శిలా తల, బుద్దిన్‌= స్వచ్చమైన రాతినేల అనే తలంపుతో; ఉదక, పరిపూర్ణంబు+అయిన= 
నీళ్ళతో పూర్తిగా నిండిన; వాపి= నడబావి - అంటే నడిచిపోవటానికి మెట్టు ఏర్పాటుచేసిన బావి; చొచ్చి= (ప్రవేశించి, కట్టిన 
పుట్టంబు= కట్టుకొన్న బట్ట; తడియన్‌= తడిసిపోయేటట్టు; తెళ్ళినన్‌= పడిపోగా; నన్నున్‌; చూచి; వృకోదరుండు= భీముడు; 
నగియెన్‌= నవ్వాడు; దానిన్‌; అంతయున్‌; ఎజింగి= తెలుసుకొని; ధర్మరాజ, చోదితులు+అయిన= ధర్మరాజుచేత పంపబడిన; 
కింకరులు= సేవకులు; నాకున్‌; పరిధానంబులు= కట్టుబట్టలు; తెచ్చియిచ్చిరి; మణియున్‌; వివృతద్వారంబున్‌= తెరవబడిన 
వాకిలిని; కవాటఘటితంబు+అని= తలుపు మూయబడిన వాకిలి అని; చొరన్‌= (ప్రవేశించటానికి; ఒల్లక= ఇష్టపడక; 
కవాటఘటితంబు= తలుపు మూయబడిన దానిని; వివృతంబుగాన్‌= తెరవబడినదానినిగా; వగచి= తలంచి; చొరన్‌+పోయి= 
ప్రవేశించబోయి; తత్‌+కవాట, స్ఫటిక, శిలా, ఘట్టిత, లలాటుండన్‌+ఐన= దానితలుపుయొక్క స్పటికపురాతిచే కొట్టబడిన 
నొసలు కలవాడినైన; నన్నున్‌; చూచి; అనేక, సహస్ర, విలాసినీ, పరివృత, అయిన, ఉన్న= పెక్కువేలమంది చెలికత్తెలతో కూడి 
ఉన్న; ద్రౌపది; నగియెన్‌= నవ్వింది; అంతన్‌= అప్పుడు; నకుల, సహదేవులు; పజతెంచి= పరుగెత్తుకొనివచ్చి; ఇదె; వాకిలి; 
ఇట; వచ్చునది; అని; నన్నున్‌; తోడ్కొని= వెంటపిలుచుకొని; పోయిరి; అట్టి; సభా, ప్రలంభంబు= సభవలన కలిగిన వంచన; 
నాకున్‌; హృదయ, శల్యంబు+అయి= గుండెలో గుచ్చుకొన్న బాణమై; అంటే మిక్కిలి బాధాకరమై; ఉన్నది. 


తాత్పర్యం: స్వచ్చమైన సృటికపు రాళ్ళతో నిర్మించబడి, చంద్రునిలా (ప్రకాశిస్తూ, పలువిధాలైన రత్నకాంతులతో 
వెలుగుతున్న ఆ మయసభా వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో అందులో తిరుగుతూ ఉండగా-ఇంద్రనీలమణుల 
కూర్చుచేత నునుపైన మణిప్రదేశంలో నీళ్ళున్నా యని, కట్టుకొన్న వ(స్తాన్ని పైకెత్తుకొన్నాను. స్వచ్చమైన రాతినేల అనే 
తలంపుతో నీళ్ళు నిండిన నడబావిలో అడుగుపెట్టి కట్టుకున్న బట్టలన్నీ తడసేటట్టు క్రిందపడ్డాను. నాపాటు చూచి 
భీముడు నవ్వాడు. ధర్మరాజు పంపితే కొందరు సేవకులు కట్టుబట్టలు తెచ్చిఇచ్చారు. అంతే కాదు, తెరచిన 
ద్వారాన్ని మూసినదాన్నిగా తలచి అందు (ప్రవేశించకుండా ఆవలికి తొలగిపోయాను. మూసినతలుపును తెరచినదాన్నిగా 
తలచి ప్రవేశించబోగా దానిస్సటికపురాతికి నొసలు కొట్టుకున్నాను. అలాగే నా స్థితిని చూచి పెక్కువేలమంది 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 201 


చెలికత్తెలతో ఉన్నపాంచాలి ఫక్కున నవ్వింది. నకులసహదేవులు పరుగెత్తుకొని వచ్చి-ఇది వాకిలి; ఇటు ర మ్మని 
పిలుచుకొని పోయారు. ఆ సభలో, నేను పడినభంగపాటు గుండెలో గ్రుచ్చుకొన్న బాణంలా నన్ను అమితంగా 


బాధిస్తూ ఉంది. 


విశేషం: అసలే దుర్యోధనుడు పాండవుల పట్ల అసూయాగ్రస్తుడు. అందుకుతోడు వారిముందే అంత ఘోరావమానం. 

పుండుమీద కారం చల్లినట్టయింది. అంతేకాదు, విశేషించి సూదులు (గ్రుచ్చినట్టు (ద్రౌపదీ భీమసేనుల నవ్వులు. అప్పటి 
ఇల 2౯ (30) 

దుర్యోధనుని మానసిక స్థితి ఊహించుకోవలసిందే కాని వివరించ సాధ్యంకాదు. 


క. పెద్దలు హీనత. బొందిరి । తద్దయు హీనులు సమృద్ది. దనరిరి నియమం 

బెద్ది విధియోగమున కసు । హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతున్‌. 141 
ప్రతిపదార్థం: పెద్దలు= గొప్పవారు; హీనతన్‌= తక్కువతనాన్ని; పొందిరి; తద్దయున్‌= మిక్కిలి; హీనులు= తక్కువవాళ్ళు; 
సమృద్దిన్‌= ఐశ్వర్యంతో; తనరిరి= ఒప్పారు; విధి, యోగమునకున్‌= (బ్రహ్మదేవునిచేష్టకు; నియమంబు= (క్రమం; ఎద్ది= ఏది?అ, 
సుహృత్‌+దర్స+ఉన్నతులు= మి(త్రులుకాని వాళ్ళయొక్క గర్వం; జౌన్నత్యము; చూచి; ఎట్టు: సహింతున్‌= ఓర్చుకుంటాను? 


తాత్పర్యం: గొప్పవాళ్ళు తగ్గిపోయారు. అల్పులు అన్ని సంపదలతో అధికు లయ్యారు. (బ్రహ్మదేవుని చేష్టకు [క్రమం 
ఏముంది? మి(త్రులు కానివాళ్ళ గర్వాన్ని, జొన్నత్యాన్ని చూచి నే నెలా సహిస్తాను? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. పరమసుఖోపాయంబున. । బరసంపద చేకొనంగ( బడునేని నరే 
శ్వర! యంతకంటె మిక్కిలి । పురుషార్ధం బెద్ది యొండు భూనాథులకున్‌. 142 


ప్రతిపదార్థం: నర+-ఈశ్వర= ధృతరాష్ట్రమహారాజా!; భూనాథులకున్‌= రాజులకు; పరమ, సుఖ+ఉపాయంబునన్‌= మిక్కిలి 
సులభమైన ఉపాయంచేత; పర, సంపద= పగవారి సంపద; చేకొనంగన్‌, పడున్‌, ఏనిన్‌= తీసుకోటానికి వీలైతే; అంతకంటెన్‌; 
మిక్కిలి= ఎక్కువైన; పురుష+అర్థంబు= పురుష (ప్రయోజనం; అంటే జీవితంలో పురుషుడు పొందదగిన లాభం; ఒండు= 
మరొకటి; ఎద్ది= ఏది? 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! రాజులు చాలా సులభమైన ఉపాయంతో శత్రువుల సంపదను (గ్రహించటానికి 
వీలు కలిగితే, అంతకంటె అధికంగా వాళ్ళు కోరుకోతగిన ప్రయోజనం ఇంకేముంది? 


క. నముచి యను దనుజు( డుగ్రత | పము సేయుచు నున్నవాని బలమథను€ డధ 

ర్మ్యమున వధియించె; రిపుప । క్షము నెమ్మెయి నైనం జెటుపగా వలయు నిలన్‌. 143 
ప్రతిపదార్థం: నముచి; అను; దనుజుండు= రాక్షసుడు; ఉగ్ర, తపము= భయంకరమైన తపస్సు; చేయుచున్‌+ఉన్న; వానిన్‌= 
అతడిని బలమథనుండు= ఇంద్రుడు; అధర్మమునన్‌= అన్యాయంగా; వధియించెన్‌= చంపాడు; ఇలన్‌= భూమిలో; రిపు, 
పక్షమున్‌= శత్రుపక్షాన్ని; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏవిధంగానైనా; చెణుప(గావలయున్‌= నాశనం చేయాలి. 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నముచి అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేస్తుండగా, దేవేంద్రుడు అన్యాయంగా అతణ్ణి 
వధించాడు గదా! భూమిమీద శత్రుపక్షాన్ని ఏ విధంగా నైనా నాశనం చెయ్యాలి. 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. నముచి కశ్యపునికి, దనువుకు జన్మించిన కుమారుడు. నముచి భార్య ప్రభ. దేవదానవయుద్దంలో 
ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినా ఇతడు కసుగందలేదు. ఇతనికి ఉండే వరాలు అలాంటివి. ఆర్లమైన (తడిసిన) 
దానితోగాని శుష్కమైన (ఎండిన) దానితోగాని ఇతనికి చావు లేదు. అయినా నముచి దేవేంద్రునికి భయపడి, దాగి, 
భయంకరమైన తపస్సు చేస్తుండగా- ఇంద్రుడు 'నిన్ను ఆర్హమైన దానితోగాని, శుష్కమైన దానితోగాని కొట్ట' నని నమ్మించి, 
ఫేనం (నురుగు)తో కొట్టి ఈ రాక్షసుణ్ణి హతమార్చ్సా డని పురాణగాథ. 
ఆ. అల్బుడయ్యు మనుజు. డతి పరాక్రమమున. । బేర్మి( దరతరంబ పెరుగుచున్న 

వాండు మ్రాని మొదలి వల్మీక మా మ్రని(। జెబుచు నట్లు గడంగి చెటుచు( బగటి. 144 
ప్రతిపదార్థం: మనుజు(డు; అల్పుడు+అయ్యున్‌= తక్కువవాడు అయి నప్పటికి; అతిపరాక్రమమునన్‌= మిక్కిలి పరాక్రమంచేత; 


పేర్మిన్‌= గొప్పగా; తరతరంబ= అంతకంతకు; పెరుగుచున్నవాడు; (మ్రాని, మొదలి, వల్మీకము= చెట్టుమొదట ఉండే పుట్ట; 
ఆ, (మ్రానిన్‌= ఆ చెట్టును; కడ(గి= ప్రయత్నించి; పగబిన్‌= శత్రువులను; చెజచున్‌= నాశనం చేస్తాడు. 


తాత్సర్యం: మానవుడు తక్కువవాడే అయిన ఎక్కువ పరాక్రమంతో అంతకంతకు గొప్పుగా అభివృద్ది చెందుతుంటే 
చెట్టుమొదలిపుట్ట క్రమంగా ఆ చెట్టునే చెరిచి వేసినట్టు ఆతడు ప్రయత్నంచేసి తనశత్రువులను నాశనం చెయ్యగలడు. 
యు © యు yr] 


విశేషం: అలం: ఉపమ. 


తే. అహితవృద్ధి యుపేక్షితం బగుడు నల్ప | మగు మహావ్యాధియును బోలె నది యసాధ్య 

మయి యుపేక్షకు నిర్మూలితాత్ము( జేయు । గాన పాండవశ్రీ యుపేక్ష్యంబు గాదు. 145 
ప్రతిపదార్థం: అహిత, వృద్ది= మేలుకోరేవారుకాని వాళ్ళ్యయొక్కఅభివృద్ది-అంటే శత్రువులయొక్క అభివృద్ధిని; ఉపేక్షితంబు+ 
అగుడున్‌= పరిగణించక అశ్రద్ద చేస్తే; అల్పము+అగు= తక్కువగా ఉండే; మహావ్యాధియున్‌+పోలెన్‌= పెద్దరోగంవలె; అది; 
అసాధ్యము+అయి= అదుపుచేయటానికి; వీలుకానిదై; ఉపేక్షకున్‌= అ(శ్రద్దచేసినవాణ్ణి; నిర్మూలిత+ఆత్మున్‌= నాశనమైనవానిగా, 
చేయున్‌; కాన= అందుచేత; పాండవశ్రీ= పాండవులఐశ్వర్యం; ఉపేక్ష్యంబు, కాదు= లెక్కలోకి తీసికొనకుండ విడిచివేయతగింది 
కాదు. 


తాత్సర్యం: శత్రువుల అభివృద్దిని లెక్కలోకి తీసుకోకుండా వదలివేస్తే- మొదట తక్కువగా ఉన్నా పెరిగి పెరిగి 
పెద్దదై అదుపుచెయ్యటానికి సాధ్యంకాని మహావ్యాధిలా, అశ్రద్ధ చేసినవాణే అది నాశనం చేస్తుంది. అందువల 

Sa ధ రిం జ రా 
పాండవుల ఐశ్వర్యం ఏమాత్రం వదిలివేయతగింది కాదు. 


విశేషం: అలం: ఉపమ. గుణం: అర్థవ్యక్తి, 


వ. 'దాని నెవ్విధంబున నయిన నపహరింపవలయు; నట్లుగాని నాడు నా హృదయ తాపంబున 
కుపశమనంబుగా; దనిన దుర్యోధనునకు శకుని యి ట్లనియె. 146 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 203 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ పాండవ ఐశ్వర్యాన్ని; ఏ+విధంబునన్‌+అయినన్‌= ఏ పద్దతిని అనుసరించి అయినా; 
అపహరింపవలయున్‌= దొంగిలించాలి; అట్టు; కాని, నాండు= ఆ విధంగా జరగని రోజు; నా, హృదయ, తాపంబునకున్‌= 
నా గుండెలోని బాధకు; ఉపశమనంబు= తగ్గుదల; కాదు; అనిన; దుర్యోధనునకు; శకుని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “పాండవుల ఐశ్వర్యాన్ని ప పద్దతిని అనుసరించి అయినా అపహరించాలి. ఆ విధంగా జరుగని నాడు 
నా హృదయంలోని బాధ తీరదు" అని దుర్యోధనుడు అనగా అతనితో శకుని ఇలా అన్నాడు. 


సీ, నాగరథాశ్వసన్నాహ మొనర్చక, । యొడ్డనంబులు దీర్చ, కుభయ సైన్య 
వీరుల కరముల వివిధాయుధంబుల । నన్యోన్యసంఘట్టనారవంబు 
లెసం౦గంగ సంగ్రామ మేర్పడ6 జేయక, | యక్షముల్‌ దొలిచి యే నశ్రమమున( 

బ్రతిపక్షతతుల సంపదలు జయించి నీ । కిచ్చెద; వగవంగ నేల? ధర్మ 


~~ 


ఆ. రాజు బ్రీతితోడ రావించి యతనితో( । గడంగు జూద మాడ. గౌరవేంద్ర! 

యొండు పాటం బాండవోన్నతి వేల్పుల । కయిన నపహరింప నలవి గాదు. 147 
ప్రతిపదార్థం: నాగ, రథ+అశ్వ, సన్నాహము= గజ, రథ, తురగ బలాల ప్రయత్నం; ఒనర్పక= చేయక; ఒడ్డనంబులు= 
యుద్దవ్యూహాలు; తీర్చక= ఏర్పరచక; ఉభయ, సైన్యవీరుల= రెండు సైన్యాలలోని వీరుల యొక్క; కరములన్‌= చేతులలో; 
వివిధ+ ఆయుధంబులన్‌= పలురకాలైన ఆయుధాలచేత; అన్యోన్య, సంఘట్టనా, రవంబులు= ఒకరినొకరు తాకిన శబ్దాలు; 
ఎసంగంగన్‌= అతిశయించగా; సంగ్రామము= యుద్దం; ఏర్పడన్‌= కలిగేటట్టు; చేయక; అక్షముల్‌= పాచికలు; తొలిచి= 
రంధ్రాలు చేసి, రూపొందించి; లేదా, దొలిచి= దొర్లించి; ఏన్‌= నేను; అశ్రమమునన్‌= (శ్రమలేకుండ; (ప్రతిపక్ష, తతుల, 
సంపదలు= ఎదుటి పక్ష సమూహాల సంపదలు; జయించి= గెలిచి; నీకున్‌; ఇచ్చెదన్‌; వగవంగన్‌= దుఃఖించటం; ఏల= 
ఎందుకు? కౌరవ+ఇంద్ర= కౌరవరాజా! ఓ దుర్యోధనా!; ధర్మరాజున్‌; ప్రీతితోడన్‌= (పియమార; రావించి; అతనితోన్‌; 
జూదము+ఆడన్‌; కడంగు= పూనుకొనుము; ఒండుపాటన్‌= వేరొక విధంగా; పాండవ+ఉన్నతి= పాండవులయొక్క గొప్పదనం; 
వేల్పులకున్‌+అయినన్‌= దేవతలకైనా; అపహరింపన్‌= మోసగించి తీసుకోవటం; అలవిగాదు= సాధ్యం కాదు. 


తాత్సర్యం: గజ రథ తురగ బలాల ప్రయత్నాలు లేకుండ, యుద్దవ్యూహాల ఏర్పాట్లు చెయ్యకుండ, ఉభయ సైన్యాల 
వీరుల చేతి ఆయుధాల తాకిడి శబ్దాలు పెల్లుబికేటట్లు పోరు సలుపకుండ, పాచికలు దొర్లించి, ఎదుటిపక్షంవాళ్ళ 
సంపదలు (శ్రమలేకుండ గెలిచి నీ కిస్తాను. దుఃఖపడటం ఎందుకు? దుర్యోధనా! ధర్మరాజును ప్రియమార పిలిచి 
ఆతనితో జూదమాడు. ఇంకో విధంగా పాండవుల గొప్పతనం అపహరించటం ఆ దేవతలకైనా సాధ్యంకాదు. 


విశేషం: అవినీతి పరులకు అక్రమ సంపాదనమీద అభిలాష మెండు. అక్రమ మార్గానుసరణం ఒక విధంగా వ్యక్తి అశక్తతకు 
చిహ్నమే. 'అక్షముల్‌ దొలిచి”- అంటే పాచికలను (యుక్తిగా) దొర్లించటం; దొలుచు అనే ధాతువు సంస్కృత 'దోలనం'” నుండి 
ఏర్పడినరూపం. ఇచట కొన్ని ప్రతుల్లో 'అక్షములొడ్డి, 'అక్షముల్‌ దాల్చి అనే పాఠాంతరా లున్నాయి. వీటి అర్థం స్పష్టం. 
వ. అనిన ధృతరాష్తుండు దాని కొడంబడనొల్లక 'యేను విదురు శాసనంబున వర్తిల్లుచున్నవాండ; నాతం డర్భానర్థ 
విదుండు, సకలకార్యసమర్థుండు; జూదంబున విగ్రహం బగు ననియె; బలవంతులతోడి విగ్రహంబు 
పరిహరించుట లగ్గు; నా వచనంబు ధర్మోపేతంబు; దీని నతిక్రమించి యనుతాపంబు సేయక యిప్పుడు 
జూదం బుడిగి యెప్పటియట్ల యుండుట కార్యం” బనిన విని దుర్యోధనుం డతని కి ట్లనియె. 148 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌; ధృతరాష్టుండు; దానికిన్‌= జూదానికి; ఒడంబడన్‌, ఒల్లక= ఒప్పుకొనటానికి ఇష్టపడక; ఏను= నేను; 
విదురుశాసనంబునన్‌= విదురుడు చెప్పినప్రకారం; వర్తిల్లుచున్‌+ఉన్నవా(డన్‌= నడుచుకొంటూ ఉన్నవాణ్ణి; ఆతండు; అర్హ+అనర్థ, 
విదుండు= న్యాయాన్యాయాలు లేదా మేలుకీళ్ళు బాగా తెలిసినవాడు; సకల, కార్య, సమర్దుండు= చేయదగిన అన్ని 
పనులలోను నేర్పుకలవాడు; జూదంబునన్‌= జూదమాడటంచేత; వి[గ్రహంబు+అగున్‌+అనియెన్‌= యుద్దంకలుగుతుందని 
చెప్పాడు; బలవంతులతోడి; విగ్రహంబు= యుద్దం; పరిహరించుట= విడవటం; లగ్గు= మేలు; నా వచనంబు= నామాట; 
ధర్మ+ఉపేతంబు= ధర్మంతో కూడుకొన్నది; దీనిన్‌; అతి[క్రమించి= దాటి; అనుతాపంబు= పశ్చాత్తాపం; చేయక= పొందక; 
ఇప్పుడు; జూదంబు; ఉడిగి= మానుకొని; ఎప్పటి, అట్ట; ఉండుట; కార్యంబు= చేయదగినపని; అనినన్‌; విని; దుర్యోధనుండు; 
అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని దుర్యోధను డనగా- ధృతరాష్ట్రుడు జూదానికి ఇష్టపడక, 'నేను విదురుడు చెప్పినట్లు నడుచుకొంటాను. 
అతడు న్యాయాన్యాయాలు లేదా మేలుకీళ్ళు బాగా తెలిసినవాడు. చేయదగినపను లన్నింటిలో నేర్పుకలవాడు. 
జూదమాడటంవల్ల యుద్దం కలుగుతుందని చెప్పాడు. బలవంతులతో యుద్దం నివారించటం మేలు. నామాట 
ధర్మంతో కూడుకొన్నది. దీన్ని దాటి, తరువాత దుఃఖించక, ఇప్పుడు జూదం మాని ఎప్పటిలా ఉండు. అది మంచిది” 
అని అనగా తండ్రితో దుర్యోధనుడు ఇలా అన్నాడు. 


క. తనకార్య మొరుమతంబున । నొనరింప(గ నేర నగునె యొరునిమతంబుం 
దనమతము నొకడు గా నో । పునె? చెచ్చెర నిశ్చయింపంబోలునె దానిన్‌? 149 


ప్రతిపదార్థం: తన, కార్యము= తాను చేయదగినపని; ఒరు, మతంబునన్‌= ఇతరుల ఇష్టంప్రకారం; ఒనరింపంగ నేరన్‌+అగునె= 
చేయదగునా?; ఒరుని, మతంబున్‌= ఇతరుని అభిప్రాయం; తన, మతమున్‌= తన అభిప్రాయం; ఒకండు, కాన్‌+ఓపునె= 
ఒకటి అవుతుందా?; దానిన్‌= ఇతరుల అభిప్రాయం తన అభిప్రాయం ఒకటి అవుతుందనే విషయాన్ని; చెచ్చెరన్‌= వెంటనే; 
నిశ్చయింపన్‌+పోలునె= నిర్ణయించటం సాధ్యమా? 


తాత్పర్యం: తాను చెయ్యవలసిన పనిని ఇంకొకడి ఇష్టప్రకారం చెయ్యవచ్చా? ఇతరుల అభిప్రాయం, తన అభిప్రాయం 
ఒకటిగా ఉంటుందా? ఒకే విధంగా ఉంటుం దని వెంటనే నిర్ణయించటం సాధ్యమా? 


ఆ. విదురుమతము పాండవేయహితార్హంబు; । వానిబుద్ది నెగడవలవ; దన్య 
పక్షపాతబుద్ది. బరంగుచు నుండెడు । నట్టి వాని నాప్తు. డనంగ నగునె? 150 


ప్రతిపదార్థం: విదురు, మతము= విదురుని అభిప్రాయం; పాండవేయ, హిత+అర్థంబు= పాండవుల మేలునే ప్రయోజనంగా 
కలిగినట్టిది - అంటే పాండవుల మేలు కోరేటటువంటిది; వాని= ఆ విదురునియొక్క; బుద్ది= ఆలోచన; నెగడన్‌, వలవదు= 
వర్ణిల్లకూడదు, - అంటే అతడు చెప్పినట్టు చేయకూడదు; అన్య, పక్షపాత, బుద్దిన్‌= ఇతరులపట్ట పక్షపాతం గల మనస్సుతో; 
Ise] op a a ౧ a 

పరంగుచున్‌= ఒప్పుతూ; ఉండెడున్‌+అట్టివానిన్‌= ఉన్నట్టివాడిని; ఆప్తుండు= స్నేహితుడు; అనంగన్‌+అగునె= అని అనవచ్చునా? 


తాత్సర్యం: విదురుని అభిప్రాయం ఎప్పుడూ పాండవుల మేలు కోరేదే. అందువల్ల అతడు చెప్పినట్టు చెయ్యకూడదు. 
ఇతరుల పట్ల పక్షపాతం గలవాణ్ణి మనం ఆపు డని అనుకోవచ్చా? 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 205 


విశేషం: నన్నయ వాక్యాలు కొన్ని సూ(త్రాల్హా సాగుతాయి. నానారుచిరార్థసూక్తులై శోభిల్లుతాయి. 'విదురుమతము 
పాండవేయహితార్లంబు”- ఇది సంస్కృత పద్దతిలో సూత్రంలా సాగిన వాక్యం. 'అన్యపక్షపాత బుద. బరంగుచు నుండెడు 
థ ఠా ల > 

నట్టివాని నాప్తు. డనంగ నగునెే' అనేది ఒక చక్కని సూక్తి, 

వ. “జూదం బన్నది పురాణంబులయందును వినంబడు; దీన దోషంబు లేదు; సుహృద్ద్యూతంబున దేవతలు 
దేవసాయుజ్యంబు వడయుదురు; గాన, దీనిం బ్రవర్తింప శకుని కానతిచ్చి యిందులకు ధర్మనందను రావింప 
వలయు" ననిన ధృతరాష్తుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, యెట్టకేనియు దాని కొడంబడి, విదురుం 
బిలిపించి వాని కి ట్లనియె. 151 


ప్రతిపదార్థం: జూదంబు; అన్నది; పురాణంబుల, అందును; వినంబడున్‌; దీనన్‌= ఈ జూదంలో; దోషంబు; లేదు; 
సుహృత్‌+ ద్యూతంబునన్‌= స్నేహంగా ఆడుకొనే జూదంవల్ల; దేవతలు; దేవ, సాయుజ్యంబు= దేవత్వయోగాన్ని; పడయుదురు= 
పొందుతారు; కాన= అందువలన; దీనిన్‌= ఈ జూదాన్ని; ప్రవర్తింపన్‌= నడిపించటానికి; శకునికిన్‌; ఆనతి; ఇచ్చి; ఇందులకున్‌; 
ధర్మనందనున్‌; రావింపవలయున్‌= రప్పించాలి; అనినన్‌; ధృతర్మాష్టుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; చింతించి= 
ఆలోచించి; ఎట్టకేనియున్‌= చిట్టచివరికి; దానికిన్‌= ఆ జూదానికి; ఒడంబడి= అంగీకరించి; విదురున్‌, పిలిపించి; వానికిన్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'జూదం అనేది పురాణాల్లోకూడా వినిపిస్తుంది. దీనిలో దోషం లేదు. స్నేహంగా ఆడుకొనే జూదంవల్ల 
దేవతలు దేవత్యాన్ని పొందుతున్నారు. అందువల్ల ఈ జూదాన్ని నడిపించటానికి శకునికి అనుమతి ఇచ్చి, ధర్మరాజును 
ఇక్కడికి రప్పించాలి' అని దుర్యోధను డనగా, ధృతర్మాష్టుడు చాలా సేపు ఆలోచించి, చివరకు అంగీకరించాడు. 
విదురుణ్ణి పిలిపించాడు. అతనితో ఇలా అన్నాడు. 


విశేషం: 'దివు' ధాతువుకు అనేకార్డా లున్నాయి. దివు-(క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్ష, కాంతి, 
గతిషు. దీవ్యన్తి ఇతిదేవాః- కాబట్టి దేవనం చేతనే - అంటే ద్యూతక్రీడ చేతనే వాళ్ళు దేవత లయ్యారు. జూదమాడటంచేత 
దేవతలు దేవత్యాన్ని పొందుతుంటే, మనం జూదమాడటంలో తప్పేమి ఉంది అని దుర్యోధను డంటున్నాడు. 


చ. అనుపమరత్నకాంచనచయాంచిత మీ సభ దీని ధర్మనం 
దను డనఘుండు దాను€ దన తమ్ములు నిందుల కేంగుదెంచి చూ 
చినం గడు సంతసం బగు విశిష్టజనస్తుత! నీవు వాని దో 
డ్కొని చనుదెమ్ము భూసురసఖున్‌ బుధబంధుజనానురంజనున్‌. 152 


ప్రతిపదార్థం: విశిష్ట జన, స్తుత= గొప్పవారిచేత (ప్రశంసించబడేవాడా! ఓ విదురా!; ఈ, సభ; అనుపమ, రత్న, కాంచన, 
చయ+అంచితము= సాటిలేనట్టి రత్నాలయొక్క, బంగారుయొక్కసమూహంతో కూడుకొన్నది; అనఘుండు= పాపరహితుడైన వాడు; 
ధర్మనందనుండు= ధర్మరాజు; తానున్‌, తన తమ్ములున్‌; ఇందులకున్‌= ఇక్కడికి; ఏంగుదెంచి= వచ్చి; దీనిన్‌= ఈ సభను; 
చూచినన్‌= చూస్తే; కడున్‌= మిక్కిలి; సంతసంబు= సంతోషం; అగున్‌= కలుగుతుంది; నీవు; భూసురసఖున్‌= బ్రాహ్మణులకు 
ప్రియమైనవాణ్ణి; బుధ, బంధు, జన+అనురంజనున్‌= పండితులను, బంధుజనులను సంతోషపరచేవాణ్ణి; వానిన్‌= ఆ 
ధర్మరాజును; తోడ్కొని= వెంటబెట్టుకొని; చనుదెమ్ము= రమ్ము. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గొప్పవారిచేత పొగడబడేవాడా! ఓవిదురా! ఈసభ సాటిలేని మేటి రత్నాలతో, బంగారుతో కూడుకొన్నది. 
పుణ్యాత్ముడైన ధర్మరాజు, అతని తమ్ములు ఇక్కడికి వచ్చి దీనిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. నీవు 
వెళ్ళి- (బ్రాహ్మణులకు ప్రియమైనవాడు, పండితులను, బంధువులను సంతోషపరచేవాడు అయిన ఆ ధర్మరాజును 
వెంటపెట్టుకొనిరా. 


విశేషం: ధర్మరాజును పిలిపించటం జూదమాడటానికా? సభను చూడటానికా? ఈ మాత్రం సభను ధర్మరాజు ఎన్నడూ 
చూడలేదా? అయినా ఆ మయసభముందు ఇదెంత? పైగా ధృతరాష్ట్రుడు 'విశిష్టజనస్తుత! అని విదురుణ్ణి సంబోధిస్తున్నాడు. 
ధర్మజునికి అనఘుడు. భూసురసఖుడు, బుధ బంధు జనానురంజకుడు - అనే విశేషణాలు (ప్రయోగిస్తున్నాడు. లోకం 
ధృతరాష్ట్రుణ్ణి గురించి నోట తీపి, అంగిట విషం” అనటం ఇందుకే కాబోలు. గుణం: అర్థవ్యక్తి, 


వ. “ఇట్టి విచిత్ర రత్న సభావేదికాతలంబున నతండును దుర్యోధనుతోడం బ్రొద్దువోక సుహృదూతంబుం బ్రవర్తించు' 
ననిన విని విదురుండు విషణ్ఞహృదయుండయి 'మాయా దురోదరంబు దురర్థంబుగాం జింతించి దీని 
నుడిగిన నుభయపక్షంబులకు ల గ్గగు' నని పెక్కుమాటులు వారించి. 153 

ప్రతిపదార్థం: ఇట్టి= ఈ విధమైన; విచిత్ర, రత్న, సభా, వేదికా, తలంబునన్‌= ఆశ్చర్యకరాలైన రత్నాలతో కూడిన సభలోని 
అరుగుమీద; అతండును= ఆ ధర్మరాజు; దుర్యోధనుతోడన్‌; (ప్రొద్దు, పోక= కాలక్షేపానికి; సుహృత్‌+ద్యూతంబున్‌= మైత్రితో 
కూడుకొన్న జూదాన్ని; (ప్రవర్తించున్‌= ఆడుకొంటాడు; అనిన; విని; విదురుండు; విషజ్ఞ్య హృదయుండు+అయి= దుఃఖాన్ని 
పొందిన మనస్సు కలవాడయి; మాయా, దురోదరంబు= కపటపుజూదం; దుర్‌+అర్థంబుకాన్‌= చెడు ఫలా న్నిచ్చే దానినిగా; 
చింతించి= ఆలోచించి; దీనిన్‌= ఈ జూదాన్ని; ఉడిగినన్‌= మానితే; ఉభయపక్షంబులకున్‌= రెండు వైపులవాళ్ళకి; లగ్గు= 
మేలు; అగున్‌+అని; పెక్కుమాజులు; వారించి= వద్దని చెప్పి. 


తాత్సర్యం: “ఈ విధంగా ఆశ్చర్యకరాలైన రత్నాలతో కూడుకొన్నసభావేదిక మీద, ధర్మరాజు కాలక్షేపానికి దుర్యోధనునితో 
మి[త్రద్యూతం ఆడతాి'డని ధృతరాష్ట్ర డనగా, విదురుడు దుఃఖపడి 'కపటపు జూదంవల్ల అనర్ధం కలుగుతుం దని 
ఆలోచించి, దీనిని మానితే రెండుపక్షాలవాళ్ళకి మేలవుతుం'దని, జూదం వద్దని పెక్కుమార్లు చెప్పి. 


విశేషం: ధర్మరాజును పిలిపించేది అతని (ప్రొద్దుపోకకా! దుర్యోధనునితో జూదమాడే అవకాశం కల్పించటానికా? అన్యాయంగా 
అతని సంపదను అపహరించటానికా? ఎంత తీయగా మాట్లాడినా, తడిగుడ్డతో గొంతుకోసే ధృతరాష్టుని తత్త్యం తలుపు 
సందునుండి తొంగిచూచినట్టు కొంత కొంత తెలుస్తూనే ఉంది. 


విదురుడు ధర్మరాజుం దోడ్కొని వచ్చుట (సం. 2-52-1) 
క. అవిలంఘనీయ మీదు । ర్య్యవసాయం బనుచు సత్యవచనుండు ధర్మా 
ర్థవిదుం డప్పుడు ధృతరా । ష్ట్రవిధాతృనియోగమున కొడంబడి యంతన్‌. 154 


ప్రతిపదార్థం: ఈ, దుర్‌+వ్యవసాయంబు= ఈ చెడ్డపని; అవిలంఘనీయము= దాట సాధ్యం కానిది; అనుచున్‌; సత్య, 
వచను(డు= సత్యమైన మాటలు కలవాడు; ధర్మ+-అర్హ, విదుండు= ధర్మంయొక్క అర్ధం తెలిసినవాడు అయిన విదురుడు; 
అప్పుడు; ధృతరాష్ట్ర, విధాతృ, నియోగమునకున్‌= ధృతరాష్ట్ర డనే బ్రహ్మయొక్క ఆజ్ఞకు, ఒడంబడి= ఒప్పుకొని, అంతన్‌= 
తర్వాత. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 207 


తాత్పర్యం: ఈ చెడ్డపని తప్పించుకోటానికి సాధ్యం కాదని- సత్యం మాట్లాడేవాడు, ధర్మం తెలిసినవాడు అయిన 
విదురుడు ధృతరాష్ట్ర డనే విధాత ఆజ్ఞకు తలవంచి- అప్పుడు, 


కు ఇంద్రప్రస్థపురంబున । కింద్రగురుప్రతిభు( డరిగి యింద్రసమానుం 
జంద్రయశు ననుజసహితు నృ । పేంద్రుని ధర్మసుతు€ గాంచె నెంతయు. బ్రీతిన్‌. 155 


ప్రతిపదార్థం: ఇంద్ర, గురు, (ప్రతిభు(డు= దేవేంద్రుని గురువైన బృహస్పతితో సమానమైన బుద్ధిబలం కలవా డయిన 
విదురుడు; ఇంద్రప్రస్థపురంబునకున్‌; అరిగి= వెళ్ళి; ఇంద్ర, సమానున్‌= దేవేంద్రునితో సమానమైనవాణ్ణి; చంద్ర, యశున్‌= 
చంద్రునివలె ప్రకాశించే కీర్తికలవాణ్ణి; అనుజ, సహితున్‌= తమ్ములతో కూడుకొన్నవాణ్ణి; నృప+ఇం[ద్రునిన్‌= రాజశ్రేషని; 
ధర్మసుతున్‌= ధర్మరాజును; ఎంతయున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= (ప్రేమతో; కాంచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: దేవేంద్రుని గురువైన బృహస్పతితో సమానమైన బుద్దిబలం గల విదురుడు, ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి- 
దేవేంద్రునితో సమానమైనవాడు, చంద్రుని వలె ప్రకాశించే కీర్తికలవాడు, తమ్ములతో కూడి ఉన్నవాడు, రాజశ్రేష్టుడు 
అయిన ధర్మరాజును ఎంతో ప్రేమతో దర్శించాడు. 


విశేషం: అలం: ఉపమ, వృత్త్యనుప్రాసం. 


వ. అతనిచేత నభ్యర్షితుం డయి కుశలం బడిగి నిజాగమనప్రయోజనం బెటింగించిన విని, విదురునకు 
ధర్మతనయుం డి ట్లనియె. 156 


ప్రతిపదార్థం: అతనిచేతన్‌= ఆ ధర్మరాజుచేత; అభ్యర్చితుండు+అయి= పూజించబడినవాడయి; కుశలంబు= క్షేమం; అడిగి; 
నిజ+ఆగమన, (ప్రయోజనంబు= తనరాకయొక్కకారణం; ఎజింగించినన్‌= చెప్పుగా; విని; ధర్మతనయుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: విదురుడు ధర్మరాజు పూజలందుకొని, అతని క్షేమ మడిగి, తనరాకకు గల కారణం చెప్పగా, 
ధర్మరాజు ఇలా అన్నాడు. 


ర్తి డ్య ద 

సి. పుత్తవత్సలు(డు విచిత్రవీర్యాత్మజు( | డార్యుండు ధృతరాష్తు. డాదరించి 
నిన్ను నియోగించె నన్ను దోడ్కొని తేర; । నీవును వచ్చితి నెమ్మితోడ; 
లాలితాపూర్వసభాలోకనంబున । యందు జూదంబు కార్యంబె? చెపుమ; 
జూదంబు కతమున భేదంబు గాకుండ । నేరదు మాలోన; నీనియోగ 


ఆ. మనఘ! మా కలంఘ్య మయినట్లు ధృతరాషు । పనుపుసేయ నీకు. బాడి యదియి 
యనుచు విధినియుక్తు. డయి యప్లు విదురుతో । నేంగ నిశ్చయించె నిందుకులుండు. 157 
ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా!; విదురా!; పుత్రవత్సలు(డు= పుత్రులపట్ట స్నేహభావం కలవాడు; విచిత్ర, వీర్య+ 


ఆత్మజుండు= విచిత్రవీర్యునికుమారుడు; ఆర్యుండు= పూజ్యాడుఅయిన; ధృతర్మాష్టుండు; ఆదరించి= మన్నన చూపి; నన్నున్‌; 
తోడ్కొనితేరన్‌= పిలుచుకొని రావటానికి; నిన్నున్‌; నియోగించెన్‌= నియమించాడు; నీవును= నీవుకూడ; నెమ్మితోడన్‌= 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రేమతో; వచ్చితి= వచ్చావు; లాలిత+అపూర్వ, సభా, లోకనంబునన్‌= అందమై మిక్కిలి అరుదైన సభను చూస్తున్నపుడు; 
అందున్‌; జూదంబు; కార్యంబె= చేయదగిందేనా?; చెపుమ= చెప్పుము; మాలోనన్‌; జూదంబు; కతమునన్‌= జూదమాడటం 
కారణంగా; భేదంబు= వైరం; కాకుండ నేరదు= కలగకుండా ఉండదు; నీ నియోగము= నీ ఆజ్ఞ; మాకున్‌; అలంఘ్యము= 
దాటరానిది; అయినట్టు= అయిన విధంగానే; ధృతరాష్టు, పనుపు= ధృతరాష్టుని ఆజ్ఞను; చేయన్‌= చేయటం; నీకున్‌; పాడి, 
అది+అ= న్యాయమే; అనుచున్‌; ఇందుకులు(డు= చంద్రవంశపు రాజైన ధర్మజుడు; విధి, నియుక్తుడు+అయి= దైవంచేత 
నియమింపబడినవాడై- అంటే దైవ నిర్లయానుసారం; విదురునితోన్‌; ఏంగన్‌= వెళ్ళటానికి; నిశ్చయించెన్‌. 


తాత్పర్యం: 'పుణ్యాత్మా! విదురా! పుత్రులపట్ల స్నేహభావం కలవాడు, విచిత్రవీర్యునితనయుడు, పూజ్యుడు, అయిన 
ధృతరాష్ట్ర మహారాజు- ఆదరంతో నన్ను పిలుచుకొని ర మ్మని నిన్ను పంపాడు. ప్రేమతో నీవు నా దగ్గరకు వచ్చావు. 
అందమై, అపూర్వమైన ఆ సభను చూడటానికి వచ్చి అందులో జూదమాడటం తగునా? చెప్పు. ఈ జూదం 
కారణంగా మాలో మాకు వైరం ఏర్పడక మానదు. నీ ఆజ్ఞ మా కెట్టా మీరరానిదో, ధృతర్మాష్టుని ఆజ్ఞ నీకూ అటో 

యా Sy C3 (»] Sy ఇ] 
అని- చం(ద్రవంశ ప్రభువైన ధర్మరాజు విధివశాన విదురుని వెంట వెళ్ళటానికి నిశ్చయించాడు. 


విశేషం: అంతా దైవనిర్ణయం అనటం వేరు. కాని వ్యసనం మానవస్వభావంలో ఒక బలమైన భాగం. అందువల్ల ధర్మరాజు 
అన్నీ తెలిసి విదురుని వెంట హస్తినకు వెళ్ళాడు. జూద మాడాడు. ధర్మరాజులో ఈ వ్యసనమే లేకుంటే మహాభారతకథ 
మరోవిధంగా ఉండేది. (ధర్మరాజువాక్యవిన్యాసంలో వికటత్వం అర్థప్రకటనలో అ(గ్రామ్యత్వం సందర్భోచితంగా సంవదించటంవలన 
ఉదారతాగుణం రాణించింది. సంపా.) 
క. అనుజులు ద్రుపదాత్మజయును | ననుచరముఖ్యులును ధౌమ్యు. డాదిగ విద్వ 

జ్ఞనులును దో జనుదేరంగ । నినసన్నిభతేజు( డరిగె నిభపురమునకున్‌. 158 
ప్రతిపదార్థం: అనుజులు= తమ్ములు; (ద్రుపద+ఆత్మజయును= ద్రుపదునికూతురైన పాంచాలియు; అనుచర, ముఖ్యులును= 
ముఖ్యులైన సేవకులును; ధౌమ్యుండు+ఆదిగన్‌= ధౌమ్యుడుమొదలయిన; విద్వత్‌+జనులును= పండితులును; తోన్‌+ 
చనుదేరంగన్‌= వెంటరాగా; ఇన, సన్నిభ, తేజుండు= సూర్యునితో సమానమైన తేజస్సుకలవాడు - ధర్మరాజు; ఇభ, పురమునకున్‌= 
హస్తినాపురానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: తమ్ముళ్ళు, ద్రౌపది, ముఖ్యసేవకులు, ధౌమ్యుడు మొదలైన పండితులు వెంటరాగా, సూర్యతేజుడైన 
ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళాడు. 


వ. అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్రశతంబుతో భీష్మశల్య శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణాశ్వత్థామ 
సోమదత్త సమేతుండయి యున్న ధృతరాష్తునకు భానుమతీ ప్రభృతిస్నుషా పరివృతయయి తారకాపరివృత 
యయి యున్న రోహిణియుంబోలె నున్న గాంధారీదేవికి. గురువృద్దజనులకు నతివినయంబున ననుజ 
సహితుండయి ధర్మతనయుండు మొక్కె; నంత ద్రుపదరాజనందనయు గాంధారికి మొక్కిన, నక్కోమలిం 
జూచి గాంధారికోడం డ్రెల్లను విస్మితలయి. 159 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ హస్తినాపురంలో; దుర్యోధన, దుశ్శ్ళాసన+ఆది, పుత్ర శతంబుతోన్‌= దుర్యోధనుడు, దుశ్శాసనుడు 
మొదలయిన నూరుగురు కొడుకులతో; భీష్మ శల్య, శకుని, సైంధవ, కర్ష గౌతమ, [ద్రోణ+అశృత్తామ, సోమదత్త, సమేతుండు+ 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 209 


అయి, ఉన్న= భీష్ముడు, శల్యుడు, శకుని మొదలయిన వారితో కూడి ఉండే; ధృతరాష్టునకు; భానుమతీ, ప్రభృతి, స్నుషా, 
పరివృత, అయి= భానుమతి మొదలైన కోడండ్రచేత చుట్టబడినదై- అంటే భానుమతి మొదలయిన కోడళ్ళందరూ చుట్టూ 
చేరి ఉన్నారనటం; తారకా, పరివృత, అయి= నక్షత్రాలచేత చుట్టబడినదై; ఉన్న; రోహిణియున్‌+పోలెన్‌= రోహిణివలె; ఉన్న; 
గాంధారీదేవికిన్‌, కురువృద్దజనులకున్‌= కురువంశంలోని పెద్దలకు; అతి, వినయంబునన్‌= మిక్కిలి వినయంతో; అనుజ, 
సహితుండు+అయి= తమ్ములతో కూడినవాడై; ధర్మతనయుండు= ధర్మరాజు; (మొక్కెన్‌= నమస్కరించాడు; అంతన్‌; 
(ద్రుపదనందనయున్‌= (ద్రౌపదికూడ; గాంధారికిన్‌; మొక్కినన్‌, ఆ+కోమలిన్‌= ఆ అందగత్తెను; చూచి; గాంధారి కోడండ్రు+ఎల్లను= 
గాంధారీదేవికోడ ళ్ళందరూ; విస్మితలు+అయి= ఆశ్చర్యపడినవాళ్ళయి. 


తాత్పర్యం: హస్తినాపురంలో - దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన నూర్లురు కొడుకులతో, భీష్మ శల్య, శకుని, 
సైంధవ, కర్ణ కృప, ద్రోణ, అశ్వత్థామ, సోమదత్తులతో కూడి ఉన్న ధృతరాష్ట్రునికి, భానుమతిమొదలయిన కోడళ్ళతోకూడి, 
నక్షత్రాల మధ్య రోహిణిలా ఉన్న గాంధారీదేవికి, కురుకులంలోని పెద్దలకు ధర్మరాజు తమ్ముళ్ళతో గూడి 
ఎంతోవినయంగా నమస్కరించాడు. అప్పుడు (ద్రౌపది కూడ గాంధారిదేవికి మైక్కగా, ఆమె అందాన్ని చూచి 
గాంధారి కోడ ళృ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. 'అభిలలావణ్యపుంజంబు నబ్దభవుండు । మెలంతగా దీనియందు నిర్మించె నొక్కొ! 
కానినా( డిట్టి కాంతి యే కాంతలందు । నేల లేదని సామర్షహృదయ లయిరి. 160 


ప్రతిపదార్థం: అబ్ద్బభవుండు= పద్మంనుండి పుట్టినవాడు - బ్రహ్మదేవుడు; అఖిల, లావణ్య, పుంజంబున్‌= సమస్త సౌందర్య 
కాంతి సమూహాన్ని; మెలంతగా= (స్త్రీగా; దీని+అందున్‌= ఈ ద్రౌపదిపట్ట; నిర్మించెన్‌+ఒక్కొ= నిర్మించాడోగదా! కాని, 
నాండు= అలాకానప్పుడు; ఇట్టి, కాంతి; ఏకాంతల+అందున్‌= ఏ (స్తీలలోకూడ; ఏలన్‌= ఎందుచేత; లేదు+అని; స+అమర్ష 
హృదయలు= అసూయతో కూడిన మనస్సు కలవాళ్ళు; అయిరి. 


తాత్సర్యం: (బ్రహ దేవుడు సమస్తసౌందర్యకాంతిసమూహాన్ని ఈ (ద్రౌపదీకాంతగా నిరి శ్రంచిన ట్లున్నాడు. అందువలనే 
అవి ర్‌ ap 
కాబోలు! ఇంతటికాంతి ఏ యితరకాంతల్లోనూ కానరాదు” అని వాళ్ళంతా అసూయ చెందారు. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. సాటి (స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి (ద్రౌపది. (ఈ పద్యంలోని వ్యంగ్యవైభవాన్నిగురించి 
విశ్వనాథ సత్యనారాయణగారు చేసినవ్యాఖ్యను పీఠికలో గమనించవచ్చు.) 


వ. ఇట్లు పాండవ కౌరవు లతిప్రణయగౌరవంబున నద్దివసంబు సలిపి రంత. బ్రభాతంబ. 161 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ, కౌరవులు; అతి, ప్రణయ, గౌరవంబునన్‌= మిక్కిలి (పేమాతిశయంతో; 
ఆ+దివసంబు= ఆ రోజు; సలిపిరి= గడిపారు; అంతన్‌; ప్రభాతంబు+అ= ఉదయాన్నే. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవకౌరవులు ఎంతో (పేమాదరాలతో ఆరోజంతా గడిపారు. మరునాటి ఉదయం. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఆ ధృతరాష్తుచేసిన యనర్హమణిప్రకరాను బద్ధ శో 
భాధ్యతి నొప్పుచున్న సభ పార్టివముఖ్యుండు ధర్మజుండు దు 
ర్యోధనుం డర్జి( జూపంగ సహోదరవీరులు( దాను జూచి ల 
క్షీధరమూర్తి యెంతయును మెచ్చె మనంబున. దద్విభూతికిన్‌. 162 


ప్రతిపదార్థం: ఆ, ధృతరాషు, చేసిన= ఆ ధృతరాష్ట్రమహారాజు నిర్మించిన; అనర్హ మణి, (ప్రకర+అనుబద్ద, శోభా, ధృతిన్‌= 
వెలలేనిమణులసమూహంతో కూర్చబడిన శోభను ధరించటంచేత; ఒప్పుచున్‌+ఉన్న= అందంగా ఉండే; సభన్‌= సభను; 
దుర్యోధనుండు; అర్థిన్‌= వేడ్కతో; చూపంగన్‌; పార్థివ, ముఖ్యుండు= రాజులలో ప్రముఖు డైనవాడు; ధర్మజుండు; తానున్‌; 
సహోదర, వీరులు= వీరులైనతమ్ములు; చూచి; లక్ష్మీధరమూర్తి= లక్ష్మిని ధరించిన విష్ణుమూర్తివంటి ధర్మరాజు (నాఇ విష్ణుః 
పృథివీపతిః - అని గదా ఆర్యోక్తి. అందుచేత పృథ్వీపతి అయిన ధర్మరాజు లక్ష్మీధరమూర్తియే), తత్‌+విభూతికిన్‌= ఆ 
సభాభవనవైభవానికి; మనంబునన్‌= మనస్సులో; ఎంతయును= మిక్కిలి; మెచ్చెన్‌. 


తాత్పర్యం: ఆ ధృతరాష్ట్రమహారాజు నిర్మించింది, అమూల్య మణిసమూహశోభతో (ప్రకాశించేది - అయిన సభను 
దుర్యోధనుడు ప్రీతితో చూపించగా, మ (ప్రముఖుడైన ధర్మరాజు, వీరులైన తమ్ముళ్ళతో కలిసి ఆ సభావైభవాన్ని 
చూచాడు. మనస్సులో ఎంతో మెచ్చుకొన్నాడు. 


వ. అయ్యపూర్వసభామణి కుట్టిమంబున నందటు సుఖాసీనులయి యిష్టసంభాషణాది క్రీడావసరంబున 
నున్నంత దుర్యోధనుండు యుధిష్టిరున కి ట్లనియె. 163 


ప్రతిపదార్థం: ఆ+అపూర్వ, సభా, మణి, కుట్టిమంబునన్‌= ఆ అపురూపమైన సభలో మణులతో నిర్మించబడిన తిన్నెమీద; 
అందరు; సుఖ+ఆసీనులు+అయి= సుఖంగా కూర్చుండి; ఇష్ట, సంభాషణ+ఆది, (క్రీడా+అవసరంబునన్‌+ఉన్నంతన్‌= ఇష్టమైన 
సంభాషణలు మొదలయిన వినోదాలతో ఉన్న సమయాన; దుర్యోధనుండు; యుధిస్టిరునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ అపురూపమైన సభలో, మణులతో నిర్మించిన వేదికమీద, అందరు సుఖంగా కూర్చుండి, సరస 
సల్లాపాది వినోదాలతో ఉన్న సమయాన దుర్యోధనుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


క అనఘ! సుహృద్ద్యూతం బిం । దొనరింతము ప్రొద్దువోకయును నగు, జూదం 

బునకుం బ్రియుండవు దక్షు(డ । వన విందుము నిన్ను బ్రీతి నక్షజ్ఞులచేన్‌. 164 
ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా! ధర్మరాజా!; సుహృత్‌+ద్యూతంబు= స్నేహంగా ఆడుకొనే జూదం; ఇందున్‌= ఇక్కడ; 
ఒనరింతము= ఆడుదాము; (ప్రొద్దు, పోకయును+అగున్‌= కాలక్షేపం జరుగుతుంది; నిన్నున్‌; ప్రీతిన్‌= ప్రియమార; అక్షజ్ఞాలచేన్‌= 


పాచికలాడటం బాగా తెలిసినవాళ్ళచేత; జూదంబునకున్‌; ప్రియుండవు; దక్షుండవు= నేర్చరివి; అనన్‌= అని అనగా; విందుము= 
విన్నాము. 


తాత్సర్యం: పుణ్యాత్మా! ధర్మరాజా! ఇక్కడ స్నేహంగా జూదం ఆడుకొందాం. కాలక్షేపం అవుతుంది. పాచికలాడటం 
బాగా తెలిసినవాళ్ళు- నీవు జూదంలో ఆసక్తి గలవాడి వని, సమర్గుడి వని చెప్పితే విన్నాం. 


వ. అనిన వానికి ధర్మతనయుం డి ట్లనియె. 165 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 211 
తాత్సర్యం: అనగా దుర్యోధనునితో ధర్మరాజు ఇలా అన్నాడు. 


తే.  క్షత్రనీతిక్రమంబులు గావు సూవె । నికృతియును జూదమును; ధర్మనిత్యులైన 
వారి కీ రెండు వర్ణింపవలయు నెందు । బాపవృత్తంబు జూదంబు పార్టివులకు. 166 
ప్రతిపదార్థం: నికృతియును= మోసం; జూదమును; క్షత్ర, నీతి, క్రమంబులు, కావు= క్షత్రియధర్మానికి తగినవికావు; సూవె= 


సుమా!; ధర్మనిత్యులు+ఐనవారికిన్‌= ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించేవారికి; ఈ, రెండున్‌: ఎందున్‌= ఎచ్చటైనా; వర్ణింపవలయున్‌= 
విడవాలి; పార్టివులకున్‌= రాజులకు; జూదంబు; పాప, వృత్తంబు= పాపపుపని. 


తాత్సర్యం: మోసం, జూదం- క్షత్రియధర్మానికి తగినవి కావు సుమా! ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఈ 
రెంటిని వదలివెయ్యాలి. రాజులు జూదమాడటం పాపపు పని. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ధర్మరాజు ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టగలవాడు. ధర్మరాజు జూదంలో ఆసక్తి కలవాడనీ, 
అందులో సమర్భుడనీ, 'అక్షజ్ఞులి వలన విన్నాడట దుర్యోధనుడు. ఆ మాట వినగానే ధర్మజునికి తెలిసిందేమో- ఆ బుద్ది 
దుర్యోధనుడి బుర్రలో పుట్టింది కా దని, అక్షవిద్య తెలిసిన శకుని దుష్ట చింతన అని. పైగా దుర్యోధనుడు అక్షవిద్యలో 
నిపుణుడు కాడు. శకుని మోసగాడు. అతని వ్యూహం సుహృద్యూతం. అందుకే ధర్మరాజు ధర్మనిరతులైన క్షత్రియులు జూదం 
ఆడకూడ దన్నాడు. ఇది వ్యంగ్యంగా దుర్యోధనునికి ఎత్తిపొడుపు. అంతేకాక, జూదంవల్ల పార్టివులు పాపవృత్తులై చెడిపోతా 
రనటంలో శకునిమాటలు విని చెడిపోకు మన్న హెచ్చరిక కూడా ఉంది. (సంపా.) 


ఆ. కుటిలమార్లు లయిన కుత్సితకితవుల | తోడ గడ(గి జూాదమాడ( జనదు; 
దానంజేసి యర్హధర్మవివర్ణితు । లగుదు రెట్టివారు జగములోన. 167 
ప్రతిపదార్థం: కుటిల, మార్గులు+అయిన= మోసపుమార్గాలు అవలంబించేవాళ్ళయిన; కుత్సిత, కితవులతోడన్‌= నీచపు 


జూదగాండ్రతో; కడంగి పూనుకొని; జూదము; ఆడన్‌+చనదు= ఆడకూడదు; దానన్‌+చేసి= దానివల్ల; జగములోనన్‌= ప్రపంచంలో; 
ఎట్టివారు= ఎటువంటివాళ్ళయినా; అర్థధర్మవివర్ణితులు= ధనాన్ని, ధర్మాన్ని కోల్పోయినవాళ్ళు; అగుదురు. 


తాత్పర్యం: మోసపు మార్గాలు అనుసరించే నీచపు జూదగాళ్ళతో జూదమాడకూడదు. దానివల్ల లోకంలో ఎటువంటి 
వాళ్ళయినా ధనాన్ని, ధర్మాన్ని కోల్పోతారు. 


విశేషం: నన్నయభట్టారకుని నానారుచిరార్థ సూక్తినిధిత్వానికి పై పద్యాలు రెండూ చక్కని ఉదాహరణలే. లోకంలో ద్యూతవ్యసన 
పరులకు కనువిప్పు కలిగించే గొప్ప హెచ్చరికలే. కుటిలమతులు, కుత్సితబుద్దులు అయిన జూదగాళ్ళతో జూదమాడటంవల్ల 
అర్థం, ధర్మం రెండూ దూరమౌతాయి అన్నమాటల్లో ఆ లక్షణాలు గల జూదగాడు శకుని అని, దుర్యోధనునిది దుష్టవ్యూహ 
మని, మోసగాళ్ళతో జూదమాడితే ధనం, ధర్మం రెండూ కోల్పోయే ప్రమాదం ఉం దని ధర్మరాజు గ్రహించకపోలే దని ధ్వనిస్తూ 
ఉంది. చిత్ర మేమంటే - ఇంత తెలిసి, ఇన్ని ధర్మాలు చెప్పి ధర్మరాజు చివరకు జూదమాడాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. 
అతని ద్యూతవ్యసనం అంతబలీయం. 


వ. 'మటియు మాయాద్యూతంబున జయించుట మహాపాతకం బనియును, ధర్మద్యూతంబున జయించుట 


ధర్మయుద్దంబున జయించు నంతియ పుణ్యం బనియును నసితుండయిన దేవలుండు చెప్పె' ననిన 
నయ్యుధిష్టిరునకు శకుని యి ట్లనియె. 168 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక, మాయాద్యూతంబునన్‌= కపటపుజూదంలో; జయించుట= గెలవటం; మహాపాతకంబు= 
మిక్కిలి పాపం; అనియును; ధర్మ, ద్యూతంబునన్‌= ధర్మంగా ఆడిన జూదంవల్ల; జయించుట; ధర్మ, యుద్దంబునన్‌= 
ధర్మంగా చేసిన యుద్దంలో; జయించు, అంతియ= గెలిచేటంతటి; పుణ్యంబు; అనియును; అసితుండు; అయిన; దేవలుండు; 
చెప్పెన్‌; అనినన్‌; ఆ+యుధిష్టిరునకున్‌; శకుని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'అంతేకాక, కపటపు జూదంలో గెలవటం మహాపాప మని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం 
ధర్మంగా చేసినయుద్దంలో గెలిచినంత పుణ్య మని అసితుడయిన దేవలుడు చెప్పాడు” అని ధర్మరాజు అనగా 
అతనితో శకుని ఇలా అన్నాడు. 


విశేషం: అసితదేవలుడు పితృలోకంలో వ్యాసుని ఆదేశానుసారం భారతాన్ని (ప్రచారం చేసిన బుషీశ్వరుడు. (ధర్మరాజు 
మాయాద్యూతం మహాపాప మనీ, ధర్మద్యూతం పుణ్యప్రద మనీ ఒక నీతివిశేషం చెప్పాడు. దుర్యోధనుడు పైకి అంటున్నది 
సుహృద్దూతమైనా, అసలు జరుగబోయేది మాయాద్యూత మని ధర్మజునివాక్యాల్లో ధ్వని, భావికథార్థం భావించి వ్యంగ్యంగా 
మందలిస్తున్న ధర్మరాజుతో దుర్యోధనుడు మారు మాటాడలేక పోయాడు. పైమాట లన్నీ శకునికి తగిలాయి. ధర్మరాజు 
తగలాలనే మాట్లాడాడు. అందువల్ల భుజాలు తడువుకుంటూ శకుని బదులుచెప్పాడు. ధర్మరాజు మాట లనే గాలం వేసి, 
శకుని కుతం(త్రాన్ని బైటకు లాగాడు. - సంపా.) 


క. ద్యూతకళాకుశలుండగు । నాత(డు లోకజ్ఞు[డును మహామతియును వి 
ఖ్యాతుండు నగు సత్‌క్షత్రియ । నీతి విదుండు దగునె దాని నిందింపంగన్‌. 169 
ప్రతిపదార్థం: ద్యూత, కళా, కుశలుండు+అగు, ఆతండు= ద్యూతకళలో నేర్పరి అయినవాడు; లోకజ్ఞండును= లోకజ్ఞానం 


కలవాడు; మహామతియును= గొప్పమేధావి; విఖ్యాతుండున్‌= ఎంతో పేరు గలవాడు; అగున్‌; సత్‌+క్షత్రియ, నీతి, విదుండు= 
ఉత్తమరాజనీతి చక్కగా తెలిసినవాడు; దానిన్‌= జూదాన్ని; నిందింపంగన్‌; తగునె= ఒప్పునా? (తగదని భావం). 


తాత్పర్యం: జూదమాడే కళలో నేర్పరి, లోకజ్ఞానం కలవాడు, గొప్పమేధావి, కీర్తిమంతుడు, ఉత్తమరాజనీతి చక్కగా 
తెలిసినవాడు ఆ జూదాన్ని నిందించటం తగునా? 


విశేషం: శకుని ధర్మరాజును పొగడ్తలతో ఉబ్బించటం జూదం ఊబిలో దించటానికే. శకుని సామాన్యుడా! ధర్మరాజు 
ద్యూతవ్యసనం ఎంత బలియమో అతనికి తెలుసు. ఇంతదూరం ధర్మరాజు వచ్చింది జూదం ఆడటానికే కదా. అయితే 
ధర్మపన్నాలు వల్లిస్తున్నాడు. అంతే. అతనికి పూనకం తెప్పిస్తే చాలు. జూదంలో పడిపోతాడు. అందుకే ఈ (ప్రశంస, 


క. బలహీను లయిన వారలు । బలవంతుల నొడుచునపుడు బహుమాయల న 
చ్చలమున( జేయుట యెందును | గలయదియ; జయంబ కాదె కర్తవ్య మిలన్‌. 170 


ప్రతిపదార్థం: బలహీనులు+అయిన, వారలు; బలవంతులన్‌; ఒడుచునపుడు= ఓడించేటప్పుడు; బహుమాయలన్‌= 
పెక్కుమోసాలను; అచ్చలమునన్‌= పూనికతో; చేయుట; ఎందును= ఎచ్చటైనా; కల, అది+అ= ఉన్నదేకదా!; జయంబు+అ, 
కాదె= జయమేకదా!; ఇలన్‌= భూమిమీద; కర్తవ్యము= చేయదగింది. 


తాత్సర్యం: బలహీనులైనవాళ్ళు బలవంతులను ఓడించేటప్పుడు పెక్కుమోసాలకు పూనుకోవటం ఎక్కడైనా ఉన్నదేకదా! 
లోకంలో ఏ విధంగానైనా జయాన్ని సాధించటమే కదా చెయ్యదగిన పని. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 213 


విశేషం: ధర్మజుడు ద్యూతంలో మోసాన్ని నిందించాడు. అది శకునికి గట్టిగా తగిలే ఎత్తిపొడుపే. పైగా శకుని జూదంలో 
ధర్మరాజును మోసం చెయ్యాలన్న సంకల్పంతోనే ఉన్నాడు. అందుకే ధర్మరాజు ఎత్తిపొడుపును తత్రిప్పికొట్టటానికి, మున్ముందు 
తాను చెయ్యబోయే మోసాన్ని సమర్ధించుకోటానికి ఇలా అన్నాడు. మోసానికి నీతి ముసుగు తొడిగాడు. శుక్రనీతిని పేరు 
చెప్పకుండ పేర్కొన్నాడు. జరాసంధవధలో మీరు చేసింది ఇదే కాదా - అని ధ్వనింపచేశాడు. 


వ.  'జూదంబున కీ వోడుదేని యుడుగు' మనిన నాతనికి ధర్మరా జి ట్లనియె. 171 


ప్రతిపదార్థం: జూదంబునకున్‌; ఈవు; ఓడుదు+ఏనిన్‌= భయపడేటట్టయితే; ఉడుగుము= మానుకొమ్ము; అనినన్‌; ఆతనికిన్‌; 
ధర్మరాజు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'జూద మాడటానికి నీవు భయపడితే మానుకో” - అని అనగా - శకునితో ధర్మరాజు ఈ విధంగా 
అన్నాడు. 


విశేషం: చివరకు శకుని ధర్మరాజు అభిమానాన్ని రెచ్చగొట్టి అతణ్ణి జూదానికి దించాడు. 


ధర్మరాజు శకునితో జూదం బాడుట (సం. 2-53-13) 


క. “'బలవద్యూతార్థముగా( । బిలువంబడి మగుడ నగునె? పెక్కులు పలుకుల్‌ 
పలుకంగ నేల” యని య । త్యలఘుండు ధర్మజుండు జూద మాడ. గడంగిన్‌. 172 


ప్రతిపదార్థం: బలవత్‌+ద్యూత+అర్థంబుగాన్‌= బలవంతంగా జూదానికి; పిలువంబడి; మగుడన్‌+అగునె= వెనుదిరిగి 
వెళ్ళదగునా?; పెక్కులు, పలుకుల్‌= అనేకములైన మాటలు; పలుకంగన్‌+ఏల= మాట్లాడటం ఎందుకు? అని; అతి+ 
అలఘుండు= మిక్కిలి గొప్పవాడు; ధర్మజుండు; జూదము; ఆడన్‌= ఆడటానికి; కడంగెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: బలవంతంగా జూదానికి పిలువబడి వెనుదిరిగి వెళ్ళటమా? ఎక్కువ మాట్లాడటం ఎందుకు? అని ఆ 
ధర్మరాజు జూదానికి పూనుకొన్నాడు. 


వ. ఇట్లు జూదంబున నయ్యెడు దోసం బెజింగియు దైవానుశాసనంబున ధర్మజుండు దాని కభిముఖుండయి 
చందన కర్పూర కస్తూరీ పరిషిక్రంబయిన ద్యూతరంగంబునందు ముందటి గంధపుష్పార్హితంబు లయిన 
యభిమతాక్షంబు లమర్జికొనియున్న సౌబల వివింశతి చిత్రసేన వికర్ణులం జూచి “వీరిలో నెవ్వండు నాతో 
జూదం బాడెడు వాగొడనిన నాతనికి దుర్యోధనుం డి ట్లనియె. 173 


ప్రతిపదార్థం: ఇట్టు; జూదంబున్‌= జూదమాడటంచేత; అయ్యెడు= కలిగే; దోసంబు; ఎటింగియున్‌= తెలిసికూడా; దైవ+ 
అనుశాసనంబునన్‌= దైవాజ్ఞచేత; ధర్మజుండు; దానికిన్‌= ఆ జూదానికి; అభిముఖుండు+అయి= ఇష్టపడినవాడై; చందన, 
కర్పూర, కస్తూరీ, పరిషిక్తంబు+అయిన= మంచిగంధం, కర్పూరం, కస్తూరి కలిసిన నీటిచేత చుట్టును తడుపబడిన; ద్యూత, 
రంగంబు+అందున్‌= జూదమాడేస్థలంలో; ముందణ; గంధ, పుష్ప+అర్బితంబులు+అయిన= గంధంచేత, పూలచేత 
పూజింపబడినవైన; అభిమత+అక్షంబులు= ఇష్టమైన పాచికలు; అమర్చికొని= ఏర్పాటు చేసుకొని; ఉన్న; సౌబల, వివింశతి, 
చిత్రసేన వికర్ణులన్‌= శకుని, వివింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు అనేవాళ్ళను; చూచి; వీరిలోన్‌; ఎవ్వడు; నాతోన్‌; జూదంబు; 
ఆడెడువాడు; అనినన్‌; ఆతనికిన్‌= ధర్మరాజుకు; దుర్యోధనుండు; ఇట్టు+అనియెన్‌. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జూదమాడటం తప్పని తెలిసికూడా, దైవనిర్ణయానుసారం ధర్మరాజు అందుకు అంగీకరించాడు. 
చుట్టూ మంచిగంధం, కర్ఫూరం, కస్తూరి, కలిపిన నీళ్ళు చల్లిన జూదమాడే స్థలంలో, గంధంచేత, పూలచేత 
పూజించబడిన పాచికలు అమర్చుకొని కూర్చున్న శకునిని, వివింశతిని, చిత్రసేనుణ్ణి, వికర్ణుణ్ణి చూచి “వీరిలో ఎవడు 
నాతో జూదమాడే వా డనగా అతనితో దుర్యోధనుడు ఇలా అన్నాడు. 


తే. అనఘ! మా మామ శకుని నాకై కడంగి । జూదమాదెడి నీతోడ( గాదు నాక 
యీతఈ. డొడ్డిన ధనరాసు లెవ్వియైనం। బోండిగా నీకు నీ(గలవా(డ నేను. 174 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా! ధర్మరాజా! శకుని; నాకై= నాకొరకు; కడంగి= పూని, నీతోడన్‌; జూదము+ఆడెడిన్‌; 
కాదు, నాక= కాదని అనకుండ; ఈతండు; ఒడ్డిన; ధన, రాసులు; ఎవ్వి+ఐనన్‌; పోండిగాన్‌= ఒప్పుగా; నేను; నీకున్‌; 
ఈన్‌+కలవా(డన్‌= ఈయగలవాడిని. 


తాత్సర్యం: పుణ్యాత్మా! ఓ ధర్మరాజా! నా పక్షాన శకుని నీతో జూదమాడతాడు. కాదని అనకుండా- ఇతడు ఒడ్డిన 
ధనరాసులు ఏవైనా సరే- నీకిస్తా, 


వ. అని తనచేతి యనర్హ రత్న కటకంబు లొడ్డిన, 'నన్యులకయి యన్యులు జూదం బాడుట యెంతయు విషమం” 
బనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవంబులయిన పరార్హ్యమణిహారంబు లొడ్జై; నిట్లు సుహృద్దూతంబు 
ప్రవర్తిల్లు నదియైన నచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదురకృపద్రోణాశ్వత్భ్థామలు విచిత్రోచ్చాసనస్థు లయి దానిం 
జూచుచు నప్రహృష్టహృదయు లయి యుండి రంత. 175 


ప్రతిపదార్థం: అని; తన, చేతి; అనర్భ; రత్న, కటకంబులు= వెలకట్ట సాధ్యంగాని రత్నాలతో చేయబడిన కంకణాలు; ఒడ్డినన్‌; 
అన్యులకున్‌+అయి= ఇతరులకై; అన్యులు= ఇతరులు; జూదంబు+ఆడుట; ఎంతయున్‌= మిక్కిలి; విషమంబు= అక్రమం; 
అనుచున్‌; ధర్మతనయుండు; సాగర+ఆవర్త, సంభవంబులు+అయిన= సముద్రపు సుడులలో పుట్టిన; పరార్థ్య, మణి, 
హారంబులు= శ్రేష్టాలైన మణులతో చేయబడిన హారాలు; ఒడ్జెన్‌; ఇట్టు; సుహృత్‌+ద్యూతంబు= స్నేహంగా ఆడుకొనే జూదం; 
ప్రవర్తిల్లునది+ఐనన్‌= నడిచేది కాగా; ఆ+చోటికిన్‌; వచ్చి; భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, కృప, (ద్రోణ+అశ్యృత్తామలు; విచిత్ర+ఉచ్చ+ 
ఆసనస్థులు+అయి= విచిత్రాలై ఎత్తెన పీఠాలమీద కూర్చుండి; దానిన్‌= ఆ జూదాన్ని; చూచుచున్‌; అ(ప్రహృష్ట, హృదయులు+ 
అయి= సంతోషం లేని మనస్సు కలవాళ్ళయి; ఉండిరి; అంతన్‌. 


తాత్సర్యం: అని దుర్యోధనుడు అమూల్యరత్నాలతో చేసిన తనకంకణాలను ఒడ్డగా, ఒకరికై మరొకరు జూదమాడటం 
అక్రమ మని అంటూ ధర్మరాజు సముద్రపు సుళ్ళలో ఉద్భవించిన ఉత్తమ మణులతో చేసిన హారాలను ఒడ్డాడు. 
ఈవిధంగా స్నేహభావంతో జూదం నడుస్తుండగా, అక్కడికి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప (ద్రోణాశ్వత్తామలు వచ్చి, 
ఎత్తైన పీఠాలమీద కూర్చుండి, సంతోషం లేనిమనస్సుతో ఆ జూదాన్ని చూస్తూ ఉన్నారు. 


విశేషం: ఒకరికై మరొకరు జూదమాడటం అక్రమం అనే ధర్మరాజు ఆ జూదంలో ఎందుకు పాల్గొనాలి? వ్యక్తి స్వభావంలో 
వ్యసనం ఎంతో బలీయం. అందుచేతనే అంతటి ధర్మరాజుకూడ-అందరికీ తెలియటానికి అది అక్రమం అని అన్నారు కాని- 
ఆటమా(త్రం తాను మానలేదు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 215 


తే. అభిమతాక్షముల్‌ దొల్లి మాయావిదుండు । సుబలరాజాత్మజు(డు ధర్మసుతు జయించె; 
నొడుతు నే నింక నని వెండియును గడంగె । శకునితో జూదమాడ నా శశికులుండు. 176 


ప్రతిపదార్థం: అభిమత+అక్షముల్‌= తన కిష్టమైన పాచికలు; దొల్చి= యుక్తిగా దొర్లించి; మాయావిదుండు= మోసంచేయటం 
ఎరిగినవాడు; సుబలరాజ+ఆత్మజుండు= సుబలుడనే రాజుయొక్క కుమారుడు-శకుని; ధర్మసుతున్‌= ధర్మరాజును; జయించెన్‌; 
ఆ, శశి, కులుండు= ఆ చంద్ర వంశం వాడైన ధర్మరాజు; ఏను= నేను; ఇంకన్‌; ఒడుతున్‌= ఓడిస్తాను; అని; శకునితో; 
వెండియును= మరల; జూదము; ఆడన్‌; కడంగెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: తన కిష్టమైన పాచికలు రూపొందించుకొని మోసగా డైన శకుని ధర్మరాజును జయించాడు. ఆ చంద్ర 
వంశంవాడైన ధర్మరాజు 'నే నింక నిన్ను ఓడిస్తాను' అని శకునితో మళ్ళీ జూదం ఆడటానికి పూనుకొన్నాడు. 


వ. ఇట్లు యుధిష్టిరుండు బద్దమత్సరుండయి పెటింగి యొండొండ యొడ్డుచు నిష్కసహస్రభరితానేకాయుత 
కుండమండితంబు లయిన సువర్ణభాండాగారంబులును, వజ్రవైదూర్యమరకతమౌక్తికనీలప్రవాళ పద్మరాగాది 
వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబు లైన రత్నభాండాగారంబులుం, బ్రత్యేకంబ పంచద్రోణ కాంచన 
సంచితంబు లయిన చతుశ్శతనిధులును, మణికింకిణీ జాలాలంకృతంబు లయిన యసంఖ్యాత హయ 
యూధంబులును, జాతరూప వరూధంబులుం గనక కక్ష్యాకుథ సనాథంబు లయిన మదాంధ గంధ సింధుర 
సందోహంబులుం, బరార్హ్వ రత్న భూషణ భూషితంబు లయిన యోషెత్సహస్రంబులును, ననుదినాతిథి జన 
భోజనపాత్రహస్తులయిన శతసహస్రపరిచారకులును, నర్దునునకు. జిత్రరథుం డిచ్చిన గంధర్వ 
హయంబులం దొట్టి దుగ్రపానశాలి తండుల ఖాదనంబులం బెరు(గుచున్న జాత్యశ్వానేకాయుతంబులు, 
నజావి గో మహిష ఖర రాసభ నివహంబులు నొక్మొక్కయొడ్డునన యొడ్డి యోటుపడినం జూచి విదురుండు 
ధృతరాష్తునకు రహస్యంబున ని ట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఇట్టు; యుధిష్టిరుండు= ధర్మరాజు; బద్ద, మత్సరుండు+అయి= (కోధంతో(అసూయతో) కూడుకొనిన వాడై; 
పెటీం౧= రెచ్చి; ఒండు+ఒండ= ఒకదానివెంట ఒకటి; ఒడ్డుచు; నిష్క, సహస్ర భరిత+అనేక+అయుత, కుండ, మండితంబులు+ అయిన= 
వేలకొలది వరహాలతో నిండి, పెక్కుపదివేల సంఖ్యలు గల కుండలతో అలంకరించబడి నవైన; సువర్ల భాండాగారంబులును= 
బంగారు బొక్కసాలును; వ(జ్రవైదూర్య, మరకత, మౌక్తిక, నీల, (ప్రవాళ, పద్మరాగ+ఆది, వివిధ, శుద్ద, విపుల, రత్న, 
పరిపూర్ణంబులు+ఐన= వ్రాలు, వైదూర్యాలు, మరకతాలు, ముత్యాలు, ఇం(ద్రనీలాలు, పవడాలు, పద్మరాగాలు మొదలైన 
అనేకవిధాల- స్వచ్చాలు. విస్తారాలు అయిన రత్నాలతో నిండిన; రత్నభాండాగారంబులున్‌= రత్నాల కోశాలును; ప్రత్యేకంబు+అ= 
వేర్వేరుగా; పంచ, (ద్రోణ, కాంచన, సంచితంబులు+అయిన= ఐదుతూముల బంగారు కూడబెట్టబడినవైన; చతుః+శత, 
నిధులును= నాలుగువందల నిధులను; మణి, కింకిణీ, జాల+అలంకృతంబులు+అయిన= మణుల చిరుగజ్జెల సమూహాలచేత 
అలంకరించబడిన వైన; అసంఖ్యాత, హయ, యూధంబులును= లెక్కలేనన్ని గురాల సమూహాలును; జాతరూప, 
వరూధంబులున్‌= బంగారు కవచాలు కలవియు; కనక, కక్ష్యా, కుథ, సనాథంబులు+అయిన= బంగారుతో చేయబడిన 
(నడుముకు కట్టే) మోకులతో, (మీదపరిచే) చిత్రకంబళాలతో కూడుకొన్నవియు అయిన; మద+అంధ, గంధ, సింధుర, 
సందోహంబులున్‌= మదంచేత కన్నుగానని మదపుటేనుగుల సమూహాలును; పరార్థ్య, రత్న, భూషణ, భూషితంబులు+ 
అయిన= శ్రేష్టములైన రత్నాల సొమ్ములచే అలంకరించబడిన; యోషిత్‌+సహ(స్రంబులును= వేలకొలది (స్త్రీలును; అనుదిన+ 
అతిథిజన, భోజన, పాత్ర, హస్తులు+అయిన, శత, సహస్ర, పరిచారకులును= (ప్రతిదినం అతిథులైన జనులయొక్క భోజన 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాత్రలను హస్తాలలో కలవాళ్ళయిన నూరువేలమంది సేవకులును; అర్జునునకున్‌; చిత్రరథుండు= గంధర్వరాజైన చిత్రరథుడు; 
ఇచ్చిన; గంధర్వ, హయంబులన్‌+తొట్టి= గంధర్వజాతి గుర్రాలు మొదలుకొని; దుగ్తపాన, శాలితండుల, ఖాదనంబులన్‌= 
పాలు (త్రాగటంచేత, వరిబియ్యం తినటంచేత, పెరుగుతున్న; జాతి+అశ్య+అనేక+ అయుతంబులున్‌= మేలుజాతిగు[ర్రాలు 
పెక్కుపదివేల సంఖ్యలును; అజ+అవి, గో, మహిష, ఖర, రాసభ, నివహంబులున్‌= మేకల, గొట్టిల, గోవుల, గేదెల, గాడిదల, 
కంచర గాడిదల సమూహాలును; ఒక్కొక్క; ఒడ్డునన= ఒడ్డనంలో; ఒడ్డి; ఓటుపడినన్‌= ఓడిపోగా; చూచి; విదురుండు; 
ధృతర్మాష్టునకున్‌; రహస్యంబునన్‌; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు (క్రోధంతో పెచ్చుపెరిగి ఒకదాని వెంట ఒకటి ఒడ్డుతూ - వేలకొలది 
వరహాలతో నిండి పదివేల సంఖ్యలు గల పెక్కు కుండలతో ఒప్పుతున్న బంగారు భాండాగారాలను, వజ 
వైదూర్యమరకతాది పలువిధ స్వచ్చ విస్తార రత్నాలతో నిండిన రత్నభాండాగారాలను, ప్రత్యేకంగా ఐదుతూముల 
బంగారంతో కూడుకొన్న నాలుగువందలనిధులను, మణులసమూహాలతో, చిరుగజ్జెలసమూహాలతో అలంకరించబడిన 
లెక్కలేనన్ని గుర్రాల సమూహాలను, బంగారుకవచాలతో, నడుముకు కట్టే బంగారుమోకులతో, మీద పరిచే 
బంగారుచిత్రకంబళాలతో కూడుకొన్న మదపుటేనుగుల సమూహాలను, శ్రేష్టాలైన రత్నాల సొమ్ములతో 
అలంకరించబడిన వేలకొలది స్త్రీలను, ప్రతిదినం అతిథిజనుల భోజన పాత్రలను హస్తాల్లో ధరించిన నూరువేలమంది 
సేవకులను, అర్జునుడికి గంధర్వరాజు బహూకరించిన గంధర్యాశ్వాలు మొదలుకొని పాలు త్రాగటంచేత, వరిబియ్యం 
తినటంచేత పెరుగుతున్న పెక్కు పదివేల సంఖ్యల మేలుజాతిగు[ర్రాలను, మేకల, గుజ్జాల, గోవుల, గేదెల, గాడిదల, 
కంచరగాడిదల సమూహాలను ఒక్కొక్క ఒడ్డున ఒడ్డి ఓడిపోవటం చూచి, విదురుడు ధృతరాష్టునితో రహస్యంగా 
ఇలా అన్నాడు. 


క _ ఖలుం డీ దుర్యోధనుం డె । గ్గులతోడన యుద్దవిలై; గోమాయురుతం 
బులు వించె, దుర్నిమిత్తం । బులు పెక్కులు వుట్టె వీని పుట్టిన వేళన్‌. 178 
ప్రతిపదార్థం: ఖలుండు= దుర్మార్గుడు; ఈ; దుర్యోధనుండు; ఎగ్గులతోడన= దోషాలతోనే; ఉద్భవిల్లైన్‌= పుట్టినాడు; వీని, 


పుట్టిన, వేళన్‌= వీడు పుట్టిన సమయంలో; గోమాయు, రుతంబులు= నక్కల అరుపులు; వించెన్‌= వినిపించాయి; 
దుర్నిమిత్తంబులు= చెడ్డశకునాలు; పెక్కులు; పుట్టెన్‌. 
అతి co (2) 


తాత్సర్యం: దుర్మార్గుడైన దుర్యోధనుడు దోషాలతోనే జని శ్రంచాడు. వీడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినబడ్డాయి. 
ఎన్నో చెడుశకునాలు పుట్టాయి. 


బాపభూయిష్టంబు గానున్నయది; యొక్కని కారణంబునం గులంబున కెగ్గగు నేని వాని దూషించి కులంబు 
రక్షించుట ధర్మం బని శుక్రుండు చెప్పె: గులరక్షణార్థం బంధక యాదవ వృష్టి వీరులు కృష్ణు నియోగించి 
కులదూషకుందైన కంసుని వధియించిరి గావున. 179 
ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; ఎన్నండును; పాపంబున్‌; పారయని= పొందని; మహాభిష భీమసేన, ్రతీప, శంతనుల, 
కులంబు; దుర్యోధను కారణంబునన్‌= దుర్యోధనుని కారణంగా; పాప, భూయిష్టంబు= పాపంతో నిండింది; కాన్‌+ఉన్న, 
అది= కాబోతున్నది; ఒక్కని, కారణంబునన్‌= ఒక్కని కారణంగా; కులంబునకున్‌= వంశానికి; ఎగ్గు+అగున్‌+ఏనిన్‌= కీడు 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 217 


కలిగితే, వానిన్‌, దూషించి= వాణ్ణి నిందించి; కులంబు= వంశాన్ని అంతటినీ; రక్షించుట; ధర్మంబు+అని; శుక్రుండు; చెప్పెన్‌, 
కుల, రక్షణ+అర్హంబు= వంశాన్ని రక్షించటంకొరకు, అంధక, యాదవ, వృష్టి, వీరులు= అంధక, యాదవ, వృష్టి వంశాలకు 
చెందిన వీరులు; కృష్ణన్‌; నియోగించి= పంపి(ప్రయోగించి); కుల, దూషకుండు+ఐన= కులానికి చెడ్డపేరు తెచ్చేవాడైన; 
కంసునిన్‌; వధియించిరి= చంపారు; కావునన్‌. 


తాత్సర్యం: ఇదివరకు ఎప్పుడూ పాపం అంటని మహాభిష, భీమసేన, ప్రతీప, శంతనులదైన ఈ వంశం దుర్యోధనుని 
కారణంగా పాపంతో నిండబోతున్నది. ఒకడి కారణంగా వంశాని కంతటికి కీడు కలిగితే అతణ్ణి నిందించి వంశాన్ని 
రక్షించటం ధర్మమని శుక్రాచార్యుడు చెప్పాడు. వంశాన్ని రక్షించుకోవటానికై అంధక యాదవ వృష్టి వీరులు, 
శ్రీకృష్ణుబ్లి పంపి, కులానికి చెడ్డపేరు తెచ్చే కంసుణ్ణి వధించారు. అందుచేత 


విశేషం: మహాభిషుడే (బ్రహ్మశాపంచేత (ప్రతీపమహారాజుకుమారుడైన శంతనుడుగా జన్మించాడు. భీమసేనుడు ప్రతీపుని 
తండ్రి, బుక్షుని కుమారుడు. 


మత్తకోకిలము. 


వాసవాత్మజు( బంపు మిప్పుడ వాండు ధర్మవిదుండు నీ 

శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్‌; 

భూసతీశ్వర! దీన నీకులమున్‌ మహీప్రజయున్‌ గత 

త్రాసవృత్తిసుఖంబు వొందు(; బ్రధానవిగ్రహ మేటికిన్‌? 180 
ప్రతిపదార్థం: భూసతీ+ఈశ్వర!= భూమి అనే స్త్రీకి భర్త అయినవాడా! ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఇప్పుడు+అ= ఈ క్షణమే; 
వాసవ+ఆత్మజున్‌= దేవేంద్రుని కుమారుడైన అర్జునుణ్ణి; పంపుము; వాండు; ధర్మ, విదుండు= ధర్మం తెలిసినవాడు; నీ 
శాసనంబునన్‌= నీ ఆజ్ఞచేత; విచార దూరున్‌, సుయోధనున్‌= ఆలోచనకు దూరమైన వాడైన దుర్యోధనుణ్ణి; నిగ్రహించున్‌= 
ఆపివేస్తాడు; దీనన్‌= దీనివలన; నీకులమున్‌; మహీ(ప్రజయున్‌= భూమిలోని ప్రజయు; గత, త్రాస, వృత్తిన్‌= తొలగిపోయిన 
భయంతో కూడిన నడవడికతో; సుఖంబు; పొందున్‌; (ప్రధానవిగ్రహము= గొప్పయుద్దం; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! ఇప్పుడే దేవేంద్రుని తనయుడైన అర్షునుణ్ణి పంపించు. వాడు ధర్మం 
తెలిసినవాడు. నీ ఆజ్ఞతో వివేకంలేని ఆ దుర్యోధనుణ్ణి ఆపగలడు. దీనివల్ల నీ కులం, భూమిమీద ప్రజ- భయం 
తొలగి సుఖంగా జీవిస్తారు. పెద్దయుద్దం ఎందుకు? 


నిశేషం: విదురుడి వాక్యవిన్యాసాన్ని చిత్రించిన ఈ పద్యంలో దీప్తరసత్వం, జాజ్ఞ్యల్యం శోభించి కాంతిగుణాన్ని రూపొందించాయి. 
(సంపా.) 
ఉ. ఇమ్మనుజాధమున్‌ గుణవిహీను బహిష్కృతు జేసి ధర్మమా 

ర్లమ్మునం గౌరవాన్వయము( గావుము; పాండుతనూజులం బ్రతా 

ప మ్మెస(గంగ నేలు; మిది పథ్యము సు; మొక నక్కనిచ్చి సిం 

హమ్ముల విల్లికో లుజిదె? యన్యులె వారలు కౌరవేశ్వరా! 181 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కారవ+-ఈశ్వరా!= ఓ ధృతరాష్ట్రమహారాజా! ఈ+మనుజ+అధమున్‌= ఈ నీచుడైన మానవుణ్ణి; గుణ, 
విహీనున్‌= మంచి గుణాలు లేనివాణ్ణి; బహిష్కృతున్‌+చేసి= వెలివేయబడినవాళ్ణిగా చేసి - అంటే త్రోసిపుచ్చి; ధర్మ, 
మార్గమ్మునన్‌; కౌరవ+అన్వయమున్‌= కౌరవవంశాన్ని; కావుము= రక్షించుము; పాండు, తనూజులన్‌= పాండురాజకుమారులను; 
ప్రతాపము; ఎసగంగన్‌= అతిశయించేటట్టు; ఏలుము= పాలించుము; ఇది; పథ్యము= అనుసరించదగినమార్గం; సుమ్ము= 
సుమా!; ఒక; నక్కను; ఇచ్చి; సింహమ్ములన్‌; విల్చికోలు= కొనటం; ఉజుదు+ఎ= మేలుకాదా!; వారలు= పాండవులు; 


అన్యులు+ఎ= పరాయివాళ్ళా? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! ఈ నీచమానవుడు, గుణవిహీనుడు అయిన దుర్యోధనుణ్ణి వెలివేసి, ధర్మమార్గాన 
కౌరవవంశాన్ని కాపాడు. పాండవుల ప్రతాపం పెంపొందేటట్లు పాలించు. ఇది నీకు అనుసరించదగిన మార్గం 
సుమా! ఒక నక్కను ఇచ్చి సింహాలను కొనటం మేలు గాదా? పాండవులుమాత్రం పరాయివాళ్ళా? 


విశేషం: అలం: దృష్టాంతం. గుణం: కాంతి. విదురుడి వాక్యాలు లోతైనవి. దుర్యోధనుడి చర్యలవలన వంశాని కంతటికీ, 
ప్రజల కందరికీ కీడు కలుగుతుం దని అతడు పుట్టినప్పుడు కలిగిన దుశ్శకునాలే సూచించా యనీ, అవన్నీ ఈ మాయాద్యూతం 
కారణంగా నిజం కాబోతున్నా యనీ పూర్వాపర సమన్వయంతో రాబోయే విపత్తును సూచించాడు. ఒకడివలన వంశానికి 
ముప్పు వచ్చేటట్టుంటే అతడిని నిందించటం ధర్మ మని కర్తవ్యాన్ని నిర్దేశించాడు. అర్జునుడు అతడిని నిర్ణించగల డని, 
కులాన్ని రక్షించగల డని సూచించాడు. స్వీయపుత్రుడిని దూషించి పాండుపుత్రులను రక్షించటం ధర్మం కా దని అనుకోవ 
ద్దన్నాడు. పాండవులను తనపుత్రులవలెనే భావించు మని హితవు చెప్పాడు. పాండవులను కాపాడటం వంశాన్ని కాపాడటంగా 
చెప్పాడు. లేకపోతే ఘోరయుద్దం జరుగుతుం దని హెచ్చరించాడు. సరళమైన దృష్టాంతాన్ని చూపించాడు. కుటిలమైన 
నక్కను ఇచ్చి సింహాలను కొనటంవంటి దా కార్యమన్నాడు. (సంపా.) 


మధ్యాక్కర. 


అంగారములు గొనువేడ్కం బుష్పఫలావళీ లలిత 

తుంగద్రుమప్రకరంబు( గరుణావిదూరు.దై కాల్లు 

నంగారకారు. బోలంగ సమకట్టె నర్దలోభంబు 

నం గురుకులహానికరుండు ధారుణీనాథ! నీ సుతుండు. 182 


ప్రతిపదార్థం: ధారుణీ నాథ= ఓ ధృతరాష్ట్రమహారాజా!; కురుకులహానికరుండు= కురువంశానికి కీడు కలిగించేవాడు; నీ, 
సుతుండు= నీ కుమారుడు; అర్హ, లోభంబునన్‌= ధనంమీది అత్యాశతో; అంగారములు= బొగ్గులు; కొను= తీసుకొను; 
వేడ్కన్‌= కోర్కెతో; పుష్ప, ఫల+ఆవళీ, లలిత, తుంగ, (ద్రుమ, (ప్రకరంబున్‌= పూలు, పండ్ల సమూహంతో అందమైన ఎత్తయిన 
చెట్ల సమూహాన్ని; కరుణా, విదూరుడు+ఐ= దయలేనివాడై; కాల్చు; అంగారకారున్‌= బొగ్గులు చేసేవాణ్ణి; పోలంగన్‌= 
పోలేటట్టు; సమకట్టెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! కురువంశానికి కీడు కలిగించే నీకుమారుడు, ధనంమీది అత్యాశతో-పూలతో, 
పండ్లతో నిండి కనుల పండువుగా ఉన్న ఎత్తెన చెట్ల సమూహాన్ని బొగ్గులకోసం కఠినాత్ముడై కాల్చటానికి పూనుకొన్న 
బొగ్గులవాడిలా ఉన్నాడు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 219 


విశేషం: అలం: ఉపమ. గుణం: కాంతి, నానారుచిరార్థసూక్తిరత్నాకరమైన నన్నయ కవితలో ఈ పద్య మొక మేలిమి రత్నం. 
అలంకారం వలన వస్తువు ధ్వనిస్తున్నది. మాయాద్యూతంలో పాండవసంపదను మోసంతో హరించటం ఎటువంటి చర్యయో 
ఇందులో చెప్పబడింది. పుష్పఫలాలతో కూడుకొన్న మహావృక్షాలను బొగ్గులకొరకు తగులబెట్టటంవలె ఉన్నదనటం విశేషం. 
దానికి కారణం ధనాశ ఈ గుణం వంశనాశనకరుడికే కలుగుతుం దని సూచన. బొగ్గులవ్యాపారం చేసేవాడు బొగ్గులనే 
కోరుకొంటాడు. వంశనాశనం కోరుకొనేవాడు ఇక్కడ బొగ్గులుకోరేవాడు. పాండవులను సర్వనాశనం చేయటానికి తలపెట్టిన 
కపటద్యూతం అప్పుడు పాండవవృక్షదహనంగా భాసించటం సహజం. కాని, కురుక్షే త్రయుద్దంలో ఏచెట్టు కాలిపోతాయో 
ఊహించుకొను మని ధ్వని. కౌరవులు తమ వంశాంకురాలుకూడా మిగలకుండ నశించిపోతారు. పాండవవృక్షాలను తగులబెట్టా 
లనుకొన్న దుర్యోధను డనేఅంగారకారుడు తన కుటుంబాన్నే కాల్చుకొంటాడని ధ్వని. (సంపా) 


వాలి = 


గాలుద్రవ్వునట్లు గడు బలాఢ్యులతోడ । నేచి వీండు విగ్రహింపం దొడంగి. 183 


ఆ. అధికదర్ప్వయుక్తమై బలీవర్దంబు | నగముదరి విదారణంబు సేయం 


ప్రతిపదార్థం: అధిక, దర్ప, యుక్తము+ఐ= మిక్కిలి పొగరెక్కినదై; బలీవర్హంబు= ఎద్దు; నగము, దరిన్‌= కొండచరియను; 
విదారణంబు, చేయన్‌= చీల్చివేయటానికి; కాలుద్రవ్వునట్టు; వీ(డు= ఈ దుర్యోధనుడు; ఏచి= విజృంభించి; కడున్‌, బల+ఆఢ్యుల 
తోడన్‌= మిక్కిలి బలవంతులతో; విగ్రహింపన్‌= పోరుసలుపటానికి; తొడగాౌన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: ఎంతో పొగరెక్కిన ఎద్దు కొండచరియను చీల్చటానికి కాలుద్రవ్వినట్టు, ఈ దుర్యోధనుడు విజృంభించి 
మహాబలవంతులతో పోరు సలుపటానికి పూనుకొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. (జనజీవనంలోనుండి ఎన్నుకొన్న ఉపమానాలను సార్థకంగా వాడటం నన్నయ ఉపజ. ఎద్దు 

మదించబట్టే ఎవరితో డీకొంటున్నదీ తెలియక కొండతో డీకొనటం. ఫలితం తల పగలటం. ఈ అర్థం అలంకారకృతవస్తుధ్వని. 

- సంపా) 

వ. “ఇంక నయిన నుపేక్షింపక యీ దుష్టద్యూతంబు వారింపు 'మనిన6 బుత్రస్నేహంబున నెద్దియుం జేయునది 
నేరక ధృతరాష్తుండు మిన్నకుండె; నంత విదురుండు దుర్యోధనున కభిముఖుండై యి ట్లనియె. 184 

ప్రతిపదార్థం: ఇంకన్‌; అయినన్‌; ఉపేక్షింపక= అశ్రద్ద చేయక; ఈ, దుష్ట ద్యూతంబు= ఈ దుర్మార్గపు జూదం; వారింపుము= 

ఆపుము; అనినన్‌; పుత్రస్నేహంబునన్‌= పుత్రులమీది ప్రేమచేత; ఎద్దియున్‌= ఏదీ; చేయునది, నేరక= చేయటానికి తోచక; 


ధృతరాష్టుండు; మిన్నక, ఉండెన్‌= ఊరకున్నాడు; అంతన్‌; విదురుండు; దుర్యోధనునకున్‌; అభిముఖుండు+ఐ= ఎదురు 
తిరిగిన ముఖం కలవాడై - అంటే దుర్యోధనునివైపు తిరిగి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ఇంకా అశ్రద్ధ చెయ్యక ఈ దుర్మార్గపు జూదాన్ని ఆపు’ అని అనగా పుత్రులమీది మమకారంతో ఏమీ 
చెయ్యటానికి తోచక ధృతర్మాష్టుడు ఊరకున్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుని వైపు తిరిగి ఇలా అన్నాడు. 


విశేషం: విదురోపదేశాన్ని వినకుండ ధృతర్మాష్టుడు ఉపేక్ష వహించాడు. ఇది మాయాద్యూతంకంటె మహాపకారం చేసింది 
కౌరవులకు. (సంపా.) 


క. న్యాయంబు విడిచి సౌబలు | మాయా ద్యూతమున. బాపమతివై భరతా 
మ్నాయు లగు పాండవేయుల । శ్రీ యిమ్మెయి( గొనిన నిన్ను! జీ యనరె యొరుల్‌. 185 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: న్యాయంబు; విడిచి; సౌబలు= శకునియొక్క; మాయాద్యూతమునన్‌= కపటజూదంచేత; పాపమతివి+ఐ= 
చెడుబుద్ది కలవాడవై; భరత+ఆమ్నాయులు+అగు= భరతుని సంప్రదాయానికి చెందిన వాళ్ళయిన - అంటే భరతవంశీయులయిన 
పాండవేయుల= పాండవులయొక్క; శ్రీ= సంపద; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కొనిన= (గ్రహించిన; నిన్నున్‌; ఒరుల్‌= 
ఇతరులు; చీ, అనరె= ఛీ అని అనరా? 


తాత్సర్యం: న్యాయం వదలి, శకుని మాయాద్యూతంతో పాపబుద్ది కలవాడివై, భరతవంశం వాళ్ళయిన పాండవుల 
సంపద ఈ విధంగా అపహరిస్తే ఇతరులు నిన్ను ఛకొట్టరా? 


విశేషం: ప్రజలు ఛీకొట్టే కారణాలు ఇందులో ఆరు చెప్పబడుతున్నాయి. 1. అన్యాయంగా మాయతో పాపబుద్దితో పాండవసంపదను 
హరించటం. 2. పాండవులు భరతవంశంవారు కావటంచేత ధర్మాత్ములే కాక దాయాదులు, స్వీయవంశంవారే కావటం, 
దానివలన తమవారినే తాను నిలువుదోపిడీ చేసినట్టు కావటం. 3. అన్నదమ్ములను శత్రువులుగా భావించటం. 
4. పాండవవినాశనం స్వీయవంశనాశనం కా దని అవివేకంగా భావించటం. 5. ఉత్తమవంశజులు ఆచరించవలసిన ఉదాత్తచర్య 
మాయాద్యూతం కాకపోవటం. 6. అపహరణభావం అధర్మమూలం కావటం. విదురుడి వివేకానికి ఈ హితవు విశిష్టతార్కాణం. 
(సంపా.) 
కు ధృతిమంతుల భుజవిక్రమ । జితశత్రుల( బాండవేయసింహులను మదో 

ద్ధతిమైం బరాజితులం జే । సితి; వారల కిట్లు నికృతి సేయుట లగే? 186 


ప్రతిపదార్థం: ధృతిమంతులన్‌= ధైర్యవంతులను; భుజ, విక్రమ, జిత, శత్రులన్‌= భుజ పరాక్రమంచేత జయించిన 
శత్రువులు కలవారిని; పాండవేయ సింహులను= పాండవశ్రేష్టులను; మద+ఉద్ధతిమైన్‌= పెచ్చుపెరిగిన పొగరుతో; పరాజితులన్‌= 
ఓడిపోయినవారినిగా; చేసితి= చేసినావు; వారలకున్‌; ఇట్లు; నికృతి= మోసం; చేయుట; లగ్గు+ఏ= మంచిదా? (కాదని భావం). 


తాత్సర్యం: ధైర్యవంతులు, భుజపరా[క్రమంచేత శత్రువులను జయించినవాళ్ళు అయిన పాండవశ్రేష్టులను పెచ్చుపెరిగిన 
పొగరుతో జూదంలో ఓడిపోయేటట్టు చేశావు. వాళ్ళను ఇలా మోసం చెయ్యటం మంచిదా? 


విశేషం: విదురుడు ఉపయోగించిన 'ధృతిమంతులు, భుజవి[క్రమజితశత్రులు, పాండవేయసింహులు' అనే పదాలు మూడూ 
పాండవుల శక్తిసామర్థ్యాలను, రానున్న (ప్రమాదాలను ధ్వనింపజేస్తున్నాయి. ఉత్తరపదంగా ఉండే సింహపదం సామాన్యంగా 
డ్రేష్టవాచకమే. కాని ఇక్కడ ఆ పదం ఒక (ప్రత్యేకతను సంతరించుకొన్నది. ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. ఒకవేళ 
వంచించి కొట్టినా, సింహాన్ని దెబ్బకొట్టటం మంచిదా? ఆలోచించుకొమ్మనే భావాన్ని స్ఫురింపజేస్తున్నది. 


వ. అనిన విని విదురున కలిగి దుర్యోధనుం డి ట్లనియె. 187 


తాత్సర్యం: అనగా విని దుర్యోధనుడు కోపించి విదురుడితో ఇలా అన్నాడు. 


సీ, పరుల గుణంబులు పలుమాటు( గీర్తింతు; । పక్షంబ పలుకుదు పాండవులకు; 
ధార్తరాష్తుల సంతతంబు నిందింతువు; । కుడిచిన చోటికి గూర్చ వెపుడు; 
నుత్సంగతలమున నుగ్రవిషోరగం । బున్నట్లు నీవు మా యొద్ద నునికి; 
పరులసంపద సుఖోపాయబలంబున. । గొనుట భూపతులకు గుణము కాదె? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 221 


ఆ. యడుగకయును గర్జ మది యిష్టుందై చెప్పు | నతని కాడ దగిన యదియ; నన్ను 

నిట్టు నట్టు ననంగ నేల? నీ యిమ్ముల । నుండు; బుద్ది సెప్పకుండు మాకు. 188 
ప్రతిపదార్థం: పరుల, గుణంబులు= శత్రువుల గుణాలనే; పలుమాజున్‌= పెక్కుమారులు; క్రీర్తింతు= పొగుడుతావు; 
పాండవులకున్‌; పక్షంబు+అ= పక్షపాతంగానే; పలుకుదు= మాటాడతావు; ధార్తర్మాష్టులన్‌= ధృతరాష్ట్రుని పుత్రులను; సంతతంబు= 
ఎల్లప్పుడు; నిందింతువు; కుడిచిన చోటికిన్‌= అన్నం తిన్న ఇంటికి; ఎపుడున్‌= ఎన్నడును; కూర్చవు= అనుకూలంగా ఉండవు; 
నీవు; మా, ఒద్దన్‌= మా దగ్గర; ఉనికి= ఉండటం; ఉత్సంగ, తలమునన్‌= ఒడిలో; ఉగ్ర విష+ఉరగంబు= భయంకరమైన 
విషసర్పం; ఉన్నట్లు; పరుల, సంపద= శత్రువుల ఐశ్వర్యం; సుఖ+ఉపాయ, బలంబునన్‌= సుఖమైన ఉపాయబలంచేత; 
కొనుట= తీసుకోవటం; భూపతులకున్‌= రాజులకు; గుణము, కాదె= స్వభావంకదా! ఇష్టుడు+ఐ= ఇష్టమైనవాడై - అంటే 
స్నేహితుడై; అడుగకయును= అడగకుండానే; కర్ణము+అది= చేయదగినదాన్ని; చెప్పు, అతనికి= బోధించేవాడికి; ఆడన్‌, తగిన, 
అదియ= మాటాడదగిందే; నన్నున్‌; ఇట్టున్‌, అట్టున్‌, అన(గన్‌= ఈవిధంగా చేసినావు, ఆవిధంగా చేసినావు అని తప్పులెన్నటం; 
ఏల= ఎందుకు? నీ, ఇమ్ములన్‌= నీ స్థానంలో; ఉండు=(నీవు) ఉండుము - అంటే నీ హద్దుల్లో నీవు ఉండుము; మాకున్‌; 
బుద్ది; చెప్పుక; ఉండు. 


తాత్సర్యం: శత్రువుల గుణాలనే నీవు పలుమారు పొగడుతావు. పాండవ పక్షాననే పలుకుతావు. ధృతరాష్ట్రుని 
పుత్రులను ఎల్లపుడూ నిందిస్తావు. తిన్నయింటికి ఎన్నడూ అనుకూలంగా ఉండవు. నీవు మావద్ద ఉండటం ఒడిలో 
భయంకరమైన విషసర్పం ఉన్నట్లే, శత్రుసంపదను సులభోపాయంతో (గ్రహించటం రాజుల సహజస్వభావమే కదా! 
స్నేహితుడు అడగకుండానే ఇది చెయ్యదగు నని చెప్పవచ్చు. కాని నీవు నన్ను “ఈవిధంగా చేశావు, ఆ విధంగా 
చేశావు" అని తప్పు లెన్నటం ఎందుకు? నీ హద్దుల్లో నీవు ఉండు. మాకు బుద్దులు చెప్పవద్దు. 


విశేషం: అలం: ఉపమ. విదురుని హితం దుర్యోధనునికి ఎంత వెగటుగా ఉందో ఈ పద్యం వ్యక్తం చేస్తున్నది. (దుర్యోధనుడు 
-ఈ విధంగా విదురుణ్ణి నిందించి వివేకవిహీను డని నిరూపించుకొన్నాడు. హితం చెపితే స్నేహితుడు చెప్పా లని ఎత్తిపొడిచాడు. 
విదురుడు తనకు విరోధి అని బహిరంగంగా నిందించాడు. హితుణ్ణి హితుడిగా గుర్తించే వివేకాన్ని కోల్పోయి, శకునిని 
హితుడిగా భావిస్తున్న దుర్యోధనుణ్ణి చూచి విదురుడు విసుక్కున్నాడు. హితుడుగా అతణ్ణి మందలించకుండ ఉండలేకపోయాడు. 
అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాడు- నిజానికి తాను కౌరవహితాన్ని కోరేవాడు కాబట్టి. - సంపా.) 


వ. అనిన విదురుం డి ట్లనియె. 189 
తాత్సర్యం: అనగా విదురుడు ఇలా అన్నాడు. 


క. చెడ గఅపువార చెలులుం । గడుకొని నీయట్టివారి కర్ణంబులు చె 

ప్పెడు వారు(గాక, నీకున్‌ । మడవక మా యట్టివారి మాటలు గొజయే? 190 
ప్రతిపదార్థం: చెడన్‌= చెడిపోయేటట్లు; కణపువారు+అ= బోధలు చేసేవారే; చెలులున్‌= స్నేహితులు; కడుకొని= యత్నించి; 
నీ, అట్టి, వారి= నీవంటి వారియొక్క; కర్ణంబులు= చేయదగినపనులు; చెప్పెడువారున్‌= చెప్పేటటువంటివాళ్ళు; కాక= 
అట్టాకాక; మా, అట్టి, వారి, మాటలు; నీకున్‌, మడవక= నిష్ఫలాలుకాక, కొజయే= ప్రయోజనకరా లౌతాయా? 


తాత్సర్యం: చెడిపొయ్యేటట్టు చెడ్డబుద్దులు చెప్పేవాళ్ళే నీకు స్నేహితులు; నీవంటి వాడికి కర్తవ్యాలు చెప్పేవాళ్ళు. 
మావంటివాళ్ళమాటలు నీపట్ట వ్యర్ణా లవుతాయి కాని, ప్రయోజనకరా లౌతాయా? 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: హితాన్ని చెప్పేవాడే హితుడు. స్నేహితుడు. చెడు చెప్పేవాడు హితుడిలా తోచే అహితుడు. దుర్యోధనుడు అహితులను 
స్నేహితులుగా చేసుకొన్నాడు. వారి పన్నాగాలు మన్నించాడు. హితులను విరోధులుగా భావిస్తున్నాడు. ఇది అతనిలోని 
విపరీతబుద్ది. దానిని విదురుడు అధిక్షేపించాడు. కాని, దుర్యోధనుడు వినడు. (సంపా.) 


తే. ప్రియము పలికెడువారిన పెద్ద మెత్తు, । రప్రియంబును బథ్యంబునైన పలుకు 

వినగ నొల్లరు, గావున వేడ్కదానిం । బలుక రెవ్వరు నుత్తమప్రతిభు లయ్యు. 191 
ప్రతిపదార్థం: ప్రియము= వినటానికి ఇంపైనమాట; పలికెడు; వారిని+అ= వారినే; పెద్ద, మెత్తురు= ఎక్కువగా మెచ్చుకొంటారు; 
అపియంబును= వినటానికి ఇంపు కాకుండ; పథ్యంబును+ఐన= మేలు చేసేదైన, పలుకు= మాట; వినంగన్‌= వినటానికి; 


ఒల్లరు= ఇష్టపడరు; కావునన్‌= అందుచేత; ఉత్తమ, (ప్రతిభులు+అయ్యున్‌= గొప్పతెలివిగలవాళ్ళయి కూడ; ఎవ్వరున్‌= 
ఎవరును; దానిన్‌= అట్టి మాటను-అంటే వినటానికి కటువుగా ఉన్నను మేలు చేసేమాటను; పలుకరు= చెప్పరు. 


తాత్సర్యం: వినటానికి ఇంపుగా ఉండే మాటను పలికేవాళ్ళనే ఎక్కువగా మెచ్చుకొంటారు. మేలు చేసేదైనా 
వినటానికి ఇంపుగా ఉండని మాటను వినటానికి ఎవరూ ఇష్టపడరు. అందుచేత గొప్ప ప్రతిభావంతులుకూడ 
అలాంటి కటువైన మాట చెప్పరు. 


విశేషం: 'హితం మనోహారి చ దుర్లభం వచః వంటి హితోక్తుల ప్రక్క నిలువదగిన రుచిరార్హసూక్తి ఇది. (సంపా.) 


తే. మొదల నప్రియ మయ్యును దుది( గరంబు । పథ్య మగు పల్కు ప్రియులందు బలిమి నైన 

బలుక వలయు మోమోడక యొలసి యట్టి । వాడు దగు సహాయుండు భూవల్లభునకు. 192 
ప్రతిపదార్థం: మొదలన్‌= మొదట; అప్రియము+అయ్యును= వినటానికి ఇంపు కాకున్నను; తుదిన్‌= చివరకు; కరంబు= 
మిక్కిలి; పథ్యము+అగు= మేలు చేసేదైన; పల్కు= మాట; ప్రియుల+అందున్‌= ఇష్టులైనవాళ్ళకు; బలిమిన్‌+ఐనన్‌= 


బలవంతంగానైనా; మోమోడక= మొగమోటమి లేకుండా; ఒలసి= చెంతచేరి; పలుకవలయున్‌; అట్టివా(డు; భూవల్లభునకున్‌= 
భూపతికి-రాజుకు; తగు, సహాయుండు= తగిన సహాయం చేసేవాడు - అంటే హితుడు. 


తాత్సర్యం: మొదట వినటానికి ఇంపు కాని దైనా, చివరికి మేలు చేసే మాటను, ఇష్టులైనవాళ్ళ చెంత చేరి, 
మొగమోటమి లేకుండ, బలవంతంగానైనా చెప్పాలి. అలాంటివాడే రాజుకు తగినసహాయం చేసేవాడు. 


విశేషం: విదురుని హితవాక్యాలు దుర్యోధనునికి ఎలా ఉన్నా, లోకానికి మాత్రం శిరోధార్యాలు. 


వ. “ఏను సపుత్రకుందైన వైచిత్రవీర్యు కార్యంబునకు హితుండనై నెగడుదు; నట్టి న న్నన్యథాబుద్ధి నొల్లక పలికితి; 
పాండవులతోడి విగ్రహంబు లగ్గుగా'దని చెప్పి విదురుండు విగతవచనుండై యుండె; నంత శకుని 
ధర్మనందనున కి ట్లనియె. 193 

ప్రతిపదార్థం: ఏను= నేను; సపుత్రకుండు+ఐన= పుత్రులు కలవాడైన; వైచిత్రవీర్యు, కార్యంబునకున్‌= ధృతరాష్ట్రుడు 

చేయదగినపనికి; హితుండను+ఐ= మేలు కోరేవాడినై; నెగడుదున్‌= ఉంటాను; నన్నున్‌; అన్యథా, బుద్దిన్‌= వేరొక విధమైన 
తలంపుతో; ఒల్లక= ఇష్టపడక; పలికితి= పలికావు; పాండవులతోడి; విగ్రహంబు= వైరం; లగ్గు కాదు= మేలు కాదు; అని; 
చెప్పి; విదురుండు; విగత వచనుండు+ఐ= మాట మానినవాడై; ఉండెన్‌; అంతన్‌; శకుని; ధర్మనందనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 223 


తాత్సర్యం: 'నేను పుత్రులు గల ధృతరా ష్టునికి మేలు కోరేవాళ్లి, నన్ను వేరొక విధంగా అర్థం చేసుకొన్నావు. 
త్రోసిపుచ్చి మాట్లాడావు. పాండవులతో వైరం మంచిది కాదు’ అని విదురుడు మౌనం వహించాడు. అప్పుడు శకుని 
ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


విశేషం: “ఏ నపుత్రకుండయ్యు' అనే పాఠాంతరం కొన్నిప్రతుల్లో ఉంది. ఇది కూడ (గ్రహించదగిన పాఠమే. 'నాకు ఏవిధమైన 
స్వార్థం లేదు”. అనే అర్థంలో విదురుడు ఇలా అనటం ఉచితమే. (ప్రస్తుతపాఠంకూడ సార్ధకమే. విదురుడు మహామంత్రిస్థానంలో 
ఉన్నాడు. అతడు రాజును, రాజ్యాన్నీ రక్షించాలి. రాజు పుత్రవంతుడైతే వాళ్ళను కూడా రక్షించే ఉపాయం ఆలోచించటం 
అతని కర్తవ్యం. అందువల విదురుడు దుర్యోధనాదుల యోగక్షేమాలనుగూర్చి మాట్లాడాడు. అది రాజ్యవ్యవస్హ తెలినిన 
Bae) గా లె సా @ 
ఉచితజ్ఞనికి తెలియదగిన అంశం. దుర్యోధనుడు విదురుణ్ణి అపార్థం చేసుకున్నాడు. నిందించాడు. కాని, అతనికికూడ 
హితవుచెప్పటం తన ధర్మ మని విదురుడు భావించాడు. నిండుకొలువులోనే వివరించి చెప్పాడు. మారుమాటాడని ధృతరాష్టునిలా 
తానుకూడ నిర్లిప్త డైనాడు. హితవు చెప్పని దోషం అతనికి కలుగదు. హితవు పాటించని దోషం ధృతరాష్ట్ర దుర్యోధనులదే. 
కపటవర్తనుల నడుమ కటకటపడుతున్న ధర్మస్వరూపుడు విదురుడు. - సంపా.) సంస్కృత భారతంలో విదురునికి సంతానం 
ఉన్నట్టుగా చెప్పబడింది - (ఆ.పర్వం. 113 ఆధ్యాయం 12,13,14 శోకాలు). 
(39) 9 


ఉ. “ఎల్లధనంబు నోటువడి తిందుకులేశ్వర! యింక నొడ్డంగా 
మొల్లము నాకు జూపు'మని ముందట సారెలు ద్రోచి యాడంగా 
నొల్లకయున్న సౌబలున కున్నతచిత్తుండు ధారుణీతలం 
బెల్లను నొడ్డి యోటువడియెన్‌ బలవద్వసనాభిభూతుందై. 194 


ప్రతిపదార్థం: ఇందు కుల+ఈశర= ఓ చం(ద్రవంశపురాజా! ధర్మరాజా! ఎల్ల; ధనంబున్‌= ధనాన్ని అంతను; ఓటు, పడితి= 
ఓడిపోయావు; ఇంకన్‌, ఒడ్డగాన్‌= పందెంఒడ్డటానికి; మొల్లము= ధనం; నాకున్‌; చూపుము; అని; ముందట; సారెలు= 
పాచికలు; త్రోచి= పడవేసి; ఆడంగాన్‌= ఆడటానికి; ఒల్లక+ఉన్న= ఇష్టపడకున్న; సౌబలునకున్‌= శకునికి; ఉన్నత, చిత్తుండు= 
గొప్పమనస్సు కలవాడు - ధర్మరాజు; బలవత్‌+వ్యసన+అభిభూతుండు+ఐ= బలమైన ద్యూతవ్యసనంచేత తిరస్కరించబడినవాడై; 
ధారుణీతలంబు+ఎల్లను= రాజ్యాన్నంతా; ఒడ్డి; ఓటు, పడియెన్‌= ఓడిపోయాడు. 


తాత్పర్యం: “ఓ చంద్రవంశపురాజా! ధర్మరాజా! ఉన్న సంపదనంతా ఓడిపోయావు. ఇంకా పందెం ఒడ్డటానికి నాకు 
ధనం చూపు” అని సారెలు ముందర పడవేసి ఆట మానిన శకునికి, గొప్ప మనస్సు కల ధర్మరాజు బలమైన 
ద్యూతవ్యసనానికి లొంగిపోయి రాజ్యాన్నంతా ఒడ్డి ఓడిపోయాడు. 


వ. ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్క దక్కిన మహీతలంబును, బ్రాహ్మణులు దక్క సర్వప్రకృతిజనులను, 
రాజ పుత్రుల నొక్కొక్క యొడ్డున నొడ్డి యోటువడి వెండియు. 195 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దేవభోగ, బ్రాహ్మాణవృత్తులు= గుడులలో దేవుళ్ళ ధూపదీపాలంకార నైవేద్యాలకొరకు, 
బ్రాహ్మణుల జీవనోపాధికొరకు ఇచ్చిన భూములు - అంటే దేవాలయాలకు, (బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన మళ్ళు, 
మాన్యాలు; తక్కన్‌= తప్ప; తక్కిన, మహీతలంబును= తక్కిన భూమిని; (బ్రాహ్మణులు; తక్కన్‌= తప్ప; సర్వ, (ప్రకృతి 
జనులను= అందరు సామాన్య మానవులను; రాజపుత్రులన్‌; ఒక్కొక్క; ఒడ్డునన్‌, ఒడ్డి; ఓటు, పడి; వెండియున్‌= మళ్ళీ. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈవిధంగా - దేవాలయాల్లోని దేవుళ్ళ ధూపదీపాలంకార నైవేద్యాలకు, బ్రాహ్మణుల జీవనోపాధికి 
దానాలుగా ఇచ్చిన భూములు తప్ప, తక్కిన భూమిని, (బ్రాహ్మణులు తప్ప సామాన్యజనులందరిని, రాజపు(త్రులను, 
ఒక్కొక్క పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. మళ్ళీ 


ధర్మరాజు తమ్ములను ద్రౌపదిని జూదమునం దొడ్డి యోడుట 


తమ్ముల నత్యంత ధర్మసమేతుల | నాయతబాహుల నాజిజయుల 
నాదిత్యతేజుల నాదిభూపాలక । చరితుల నభిమానసత్యరతుల 
సహదేవనకులవాసవసుతభీములఈ. । గ్రమమున నలువురC గౌరవేంద్రు( 
డొక్కొక్క యొడ్డున నొడ్డి తన్నును నొడ్డి ; యుక్కినంబున నప్పు డోటు వడిన 


(ఈక 


ఆ. _ నతనిం జూచి శకుని యనియె 'నిట్లేల ని । న్మొడ్డి తధిప! నీకు నొండుధనము 
గలదు; మజచి తెట్లు? కమలాక్షి పాంచాల । కన్య నీకు ధనము గాదె?” యనిన. 196 


ప్రతిపదార్థం: తమ్ములన్‌; అత్యంత, ధర్మ సమేతులన్‌= మిక్కిలి ధర్మంతో కూడుకొన్నవాళ్ళను - అంటే పరిపూర్ణంగా 
ధర్మాన్ని అనుసరించేవాళ్ళను; ఆయతబాహులన్‌= పొడవైన చేతులుగలవాళ్ళను; ఆజిజయులన్‌= యుద్దంలో గెలుపొందే 
స్వభావం కలవాళ్ళను; ఆదిత్య, తేజులన్‌= సూర్యునితో సమానమైన తేజస్సు కలవాళ్ళను; ఆది, భూపాలక, చరితులన్‌= 
తొలిరాజుల నడవడి కలవాళ్ళను; అభిమాన, సత్య, రతులన్‌= ఆత్మగౌరవంలోను, సత్యంపట్టను పీతి కలవాళ్ళను; సహదేవ, 
నకుల, వాసవసుత (అర్జున) భీములన్‌; (క్రమమునన్‌= వరుసగా; నలువురన్‌; కౌరవ+ఇంద్రుండు= కౌరవ(ప్రభువైన ధర్మరాజు; 
ఒక్కొక్క; ఒడ్డునన్‌= పందెంలో; ఒడ్డి= (పణంగా) పందెంలో ఒడ్డి; తన్నునున్‌= తనను కూడ; ఒడ్డి; ఉక్కివంబునన్‌= 
మోసంచేత; ఓటు, పడినన్‌= ఓడిపోగా; అతనిన్‌= ఆ ధర్మరాజును; చూచి; శకుని; అనియెన్‌; అధిప= ఓ ధర్మరాజా! ఇట్లు= 
ఈ విధంగా; ఏల; నిన్ను; ఒడ్డితివి; నీకున్‌; ఒండు= మరొక; ధనము; కలదు; మజచితి+ఎట్టు= ఎలా మరిచిపోయావు?; 
కమలాక్షి= కమలాలవంటి కన్నులు కలదైన; పాంచాల, కన్య= పాంచాలరాజుకూతురు - (ద్రౌపది; నీకున్‌; ధనము; కాదె; 
అనినన్‌. 


తాత్సర్యం: పూర్తిగా ధర్మాన్ని అనుసరించేవాళ్ళు, విశాలమైనభుజాలుగలవాళ్ళు, యుద్దంలో జయశీలురు, సూర్యునితో 
సమానమైన తేజస్సు కలవాళ్ళు, తొలిరాజులవలె మంచి నడవడి కలవాళ్ళు, ఆత్మగౌరవంలో, సత్యంలో ప్రీతిగలవాళ్ళు 
అయిన తమ్ములు - సహదేవనకులార్జునభీమసేనులు నలుగురిని వరుసగా ధర్మరాజు ఒడ్డి ఓడిపోయాడు. కడకు 
తననుకూడ ఒడ్డుకొని వంచనకు గురిఅయి ఓడిపోగా, శకుని చూచి, ఓ ధర్మరాజా! ఈ విధంగా ని న్నేల 
ఒడ్డుకొన్నావు? నీకు ఇంకొక ధనం ఉందిగదా! ఎలా మరచావు? కమలాక్షి (ద్రౌపది నీధనం కాదా?” అన్నాడు. 


విశేషం: ఇక్కడ శకుని వేసిన ప్రశ్న జటిలమైంది. ఆ చిక్కు ధర్మరాజుకే అర్థమౌతుంది. ధర్మరాజు తనను తాను పణంగా 
పెట్టుకొన్నప్పుడు శకుని మాట్లాడలేదు. అతను ఓడిన తరువాత మరొక ధనం ఉం దని జ్ఞాపకం చేశాడు. త న్నోడిన 
ధర్మజుడు దాసుడు కావచ్చు కాని, అతనిభార్యమీది అధికారం అతని కున్న దని సూచనచేయటం ఒక అర్థం. ధర్మజుడు 
ఓడాడు కాబట్టి శకుని చెప్పినట్టు చేయటం కర్తవ్యం కావటం మరొక అర్థం. ఈ రెండింటిచేత బంధించబడిన ధర్మజుడు 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 225 


భార్యను పణంగా పెట్టటానికి పూనుకొన్నాడు. దీనిలోని ధర్మసూక్ష్మాన్ని గురించి (ద్రౌపది నిండుసభలో (ప్రశ్నించబోతున్నది. 
(వివరాలకు పీఠిక చదవండి - సంపా.) 


చ.  అలయక వెండియుం గడంగి యక్షరతుండయి ద్రౌపదిన్‌ మహో 
త్పలదళచారునేత్ర గులభామం బణంబుగం జేసి యొడ్డి సౌ 
బలఖలుచేత నోటువడి పాండుసుతుం డుడిగెన్‌ ధనయబు ల 
గ్గలముగ నొడ్డలేమి గతగర్వమునం గడు దీనవక్తు(డై. 197 


ప్రతిపదార్థం: అలయక= ఆలస్యంచేయక; వెండియున్‌= మళ్ళీ; కడ(గి= పూనుకొని; అక్షరతుండు+అయి= పాచికలందు 
టప్రీతికలవాడయి; మహా+ఉత్సల, దళ, చారునేత్రన్‌= పెద్దకలువరేకులవంటి అందమైన కన్నులు కలదానిని; కులభామన్‌= 
కులకాంతను; (ద్రౌపదిన్‌; పణంబుగన్‌+చేసి= పందెంగా జేసి; ఒడ్డి; సౌబలఖలుచేతన్‌= సుబలునికుమారుడు శకుని అనే 
దుర్మార్లుని చేత; ఓటు, పడి= ఓడిపోయి; పాండు, సుతుండు= పాండురాజుకుమారుడైన ధర్మరాజు; ధనంబులు; అగ్గలముగన్‌= 
అధికంగా; ఒడ్డలేమి= ఒడ్డలేక; గత, గర్వమునన్‌= కోల్పోయిన గర్వంతో; కడున్‌, దీన, వక్రుడు+ఐ= మిక్కిలి దీనమైన 
ముఖంకలవాడై; ఉడిగెన్‌= పాచికల ఆట చాలించాడు. 


తాత్సర్యం: ఆలస్యం చెయ్యకుండా, పాచికలమీది ప్రీతితో, ధర్మరాజు మళ్ళీ ఆటకు పూనుకున్నాడు. కలువరేకులవంటి 
కన్నులు కలది, కులకాంత అయిన ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. దుష్ట్రశకుని చేతుల్లో ఆమెను కూడ ఓడిపోయాడు. 
ఇంకా ఒడ్డటానికి ధనం లేదు. అందుచేత గర్వాన్ని కోల్పోయాడు. ఎంతో దీనమైన ముఖంతో అప్పుడు ఆట 


చాలించాడు. 


విశేషం: ధర్మజుని ద్యూతవ్యసనం కడకు ధర్మపత్ని (ద్రౌపదిని ఓడిపోయేదాకా సాగితేకాని ఆగలేదు. మానవస్వభావంలో 
వ్యసనపరత ఎంత బలీయమో, అన్నిధర్మాలు తెలిసిన ఆ ధర్మరాజుసమతనే అది ఎంతగా తారుమారు చేసిందో - 
మహాభారతం ఈ ఘట్టంలో మరపురానంత బలంగా ప్రదర్శించింది. 


సీ. ఆతని జూచి ద్రోణాచార్య కృప భీష్ము। లవిరళ స్వేదాంగు లగుచు వృద్ధ 
జనులును దారు నిశ్శబ్ద నిరంతర | ముఖులైరి; విదురుండు మొగము వాయ 
నిడి తలవాంచి త న్నెటు(గక దుఃఖితుం । దై యుండెః దక్కిన యా సదస్యు 
లందటు( బ్రబలబాష్పాంబుధారాకులి । తాక్షులై; రత్యుచ్చమై పయోధి 


ఆ. పటురవాభమై సభాక్షోభ మయ్యె; దు | శ్మాసనుండు గర్జసైంధవులును 
నధికహర్షవికసితాస్యంబు లొప్ప నొం । డొరుల6 జూచి నగుచు నుండి రపుడు. 198 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆవిధంగా సర్వం కోల్పోయిన ధర్మరాజును; చూచి; ద్రోణాచార్య, కృప, భీష్ములు; అవిరళ, 
స్వేద+అంగులు= దట్టమైన చెమటతో కూడిన అవయవాలు కలవాళ్ళు; అగుచున్‌; వృద్దజనులును; తారున్‌= తాము; నిశ్శబ్ద, 
నిరంతర, ముఖులు+ఐరి= నిశ్శబ్దం ఎడతెగకుండా ఉన్న ముఖాలు కలవాళ్ళయ్యారు-అంటే నోటిమాట, శ్వాస శబ్దంరాని 
స్థితిలో ఉండిపోయారు; విదురుండు; మొగము; పాయన్‌+ఇడి= మొగాన్ని ప్రక్కకు త్రిప్పి; తలవాంచి; తన్నున్‌+ఎణుంగక= 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనలోతానులేక; దుఃఖితుండు+ఐ; ఉండెన్‌; తక్కిన; ఆ, సదస్యులు+అందణున్‌= ఆ సభలోని సభ్యులందరును; ప్రబల, 
బాష్ప+అంబు, ధారా+ఆకులిత +అక్షులు+ఐరి= తీవ్రమైన కన్నీటి ధారలచే కలతచెందిన కన్నులుకలవా ళ్ళయ్యారు; 
అతి+ఉచ్చము+ఐ= మిక్కిలి ఎక్కువైనది అయి (మిక్కిలి పెద్దదై); పయోధి, పటు, రవ+ఆభము+ఐ= సము(ద్రంయొక్క పెద్ద 
ధ్వని వలె చాలా తీవ్రమై; సభా, క్షోభము+అయ్యెన్‌= సభలో కలకలం చెలరేగింది; దుళ్ళాసనుండున్‌; కర్ల, సైంధవులును; అధిక, 
హర్ష వికసిత+ఆస్యంబులు= మిక్కిలి సంతోషంచేత విప్పారిన ముఖాలు; ఒప్పన్‌= |ప్రకాశించగా; ఒండొరులన్‌= ఒకరినొకరు; 
చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఉండిరి; అప్పుడు. 


తాత్సర్యం: ఆ విధంగా సర్వాన్ని కోల్పోయిన ధర్మరాజును చూచేసరికి- (ద్రోణ కృప భీష్ములకు శరీరమంతా 
చెమటపట్టింది. తాము, తక్కిన వృద్దులు నోటమాట, శ్వాసశబ్దం కూడ రాని స్థితిలో ఉండిపోయారు. విదురుడు 
మొగం ప్రక్కకు (త్రిప్పి, తలవంచుకొని, మనస్సు మనస్సులో లేక ఎంతో దుఃఖంతో ఉన్నాడు. తక్కిన సదస్యులంతా 
తీవ్రంగా కంటతడి పెట్టారు. మితిమీరిన సము[ద్రఘోషలా సభలో కలకలం చెలరేగింది. దుశ్శాసనుడు, కర్షుడు, 
సైంధవుడు సంతోషాతిరేకంతో విప్పారినముఖాలతో ఒకరి నొకరు చూచుకుంటూ నవ్వుతూ ఉండిపోయారు. 


విశేషం: దిగ్విజేతగా, రాజసూయం చేసిన మహారాజుగా, కానున్న కురుసార్వభౌముడుగా కొండంత దీప్తితో కౌరవసభలో 
అడుగుపెట్టిన ధర్మరాజుముఖాన్ని, పిదప కపటద్యూతంలో ఉన్నదంతా కోల్పోయి, కడకు తనను కూడ ఓడిపోయి, ఎవరి వైపు 
చూడలేక, ఏమి చెయ్యాలో తోచక, దీనాతిదీనస్థితిలో అందరిముందు తలవంచుకొని ఉన్న ధర్మరాజుముఖాన్ని- ఆక్రమవిజయంతో, 
వికృతానందంతో విజృంభించి ఒకరివైపు మరొకరు చూచుకొంటూ, పకపక నవ్వుతున్న దుర్యోధన శకుని కర్ణ దుళ్ళాసనాదుల 
ముఖాలను, అన్యాయాన్ని నివారించలేక ఆవేదనపడుతూ, నిస్సహాయులై కళ్ళనీళ్ళు నించుకొన్న భీష్మ ద్రోణ విదురాదుల 
ముఖాలను, సభలో చెలరేగిన కలకలాన్ని- సహృదయుడు ఒక్కసారి ఊహించుకుంటే అప్పు డెంత తీవ్రమైన స్థితి ఏర్పడిందో 


తెలుస్తుంది. 

వ. ధృతరాష్తుండును 'నిది యేమి సభాక్షోభం? బెవ్వ రెవ్వ రే వస్తువు లొడ్డి? రని విదురు నడుగుచుండె; నట్టి 
యవసరంబున దుర్యోధనుండు పాండవులం దనకు దాసులంగా నొడిచినవాండై పెలింగి. 199 

ప్రతిపదార్థం: ధృతరాష్టుండునున్‌; ఇది; ఏమి; సభా, క్షోభంబు= సభాకలకలం; ఎవ్వరు+ఎవ్వరు; ఏ వస్తువులు; ఒడ్డిరి+అని; 


విదురున్‌; అడుగుచున్‌; ఉండెన్‌; అట్టి; అవసరంబునన్‌= సమయంలో; దుర్యోధనుండు; పాండవులన్‌; తనకున్‌; దాసులంగాన్‌= 
సేవకులనుగా; ఒడిచినవాడు+ఐ= ఓడించినవాడై; పెటింగి= గర్వంతో పెల్టురేగి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సభలో “ఇది ఏమి కలకలం? ఎవ్వరెవ్వరు ఏ యే వస్తువులు ఒడ్డినారు?' అని విదురుణ్ణి 
అడుగుతున్న సమయంలో- దుర్యోధనుడు, పాండవులను తనదాసులుగా గెలుచుకొన్న గర్వాతిరేకంతో. 
క. వరవుళ్ళ గలసి తనయిలు । పరువడి( దుడువంగ. గృష్టం బనుచువగన్‌ భా 

సుర రాజ్యదర్వ మొప్ప వి । దురు. జెచ్చెరం బంచె దానిం దోడ్కొని తేరన్‌. 200 
ప్రతిపదార్థం: వరవుళ్ళన్‌, కలిసి= దాసీజనంతో కలిసి; తన, ఇలు= తన ఇల్లు; పరువడిన్‌= (క్రమంగా; తుడువంగన్‌= 
శుభ్రంగా తుడవటానికి; కృష్ణన్‌= (ద్రౌపదిని; పనుచు= ఆజ్ఞాపించు; వగన్‌= ఆలోచనతో; భాసుర, రాజ్య, దర్చము= వెలుగుతున్న 


రాజ్యగర్వం; ఒప్పన్‌; దానిన్‌= (ద్రౌపదిని; తోడ్కొని తేరన్‌= పిలుచుకొని రావటానికి; విదురున్‌; చెచ్చెరన్‌= వెంటనే; పంచెన్‌= 


ఆజ్ఞాపించాడు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 227 


తాత్పర్యం: దాసీజనంతో కలిసి తన ఇల్లు వరుసగా తుడవటానికి (ద్రౌపదిని ఆజ్ఞాపించాలనే ఆలోచనతో, రాజ్య 
గర్వంతో విర్రవీగుతూ- (ద్రౌపదిని తోడ్కొని రమ్మని విదురుణ్ణి వెంటనే ఆజ్ఞాపించాడు. 
© Gy 


విశేషం: కపటద్యూతంలో ధర్మరాజురాజ్యాన్ని గెలుచుకోవటంతో దుర్యోధనునికి అహంకారం అంతులేకుండా పెరిగింది. అది 
మొదలు తానే రాజైనట్టు తండ్రితో నిమిత్తమే లేనట్లు విదురునంతటివాణ్లే ఆజ్ఞాపించే స్థితికి వచ్చాడు. దాసీజనంతో కలిసి 
ద్రౌపది తనఇల్లు తుడవాలట! విదురుడు వెళ్ళి ఆమెను ఆ పనికి పిలుచుకు రావాలట! ఎంత అహంకారం! ఎంత దుర్విదగ్ధత! 


క. దాని సహింపక విదురుం । డా నరపతి కిట్టు లనియె 'నజ్ఞానులు నీ 
తో నెన లే రొరు; లిట్లు మ । హానిష్టురవృత్తి. బనుప నగునే నన్నున్‌?” 201 
ప్రతిపదార్థం: దానిన్‌, సహింపక; విదురుండు; ఆ, నరపతికిన్‌= ఆదుర్యోధనునికి; ఇట్టులు+అనియెన్‌; అజ్ఞానులు= మూర్చలు; 


నీతోన్‌; ఒరులు= ఇతరులు; ఎనలేరు= సాటిలేరు; ఇట్టు= ఈ విధంగా; మహానిష్టురవృత్తిన్‌= చాలా క్రూరమైన పనిమీద; 
నన్నున్‌; పనుపన్‌+అగునే= పంపదగునా? 


తాత్సర్యం: దాన్ని సహించక విదురుడు దుర్యోధనునితో 'నీతో సమానమైన మూర్భులు లోకంలో మరెవ్వరూ లేరు. 
ఇంత (క్రూరమైన పనికి నన్ను పంపదగునా?' అని అన్నాడు. 


విశేషం: మాయాద్యూతంలో గెలిచినంతమా(త్రాన-పాంచాలరాజపు(త్రి, పాండవ ధర్మపత్ని అయిన ద్రౌపదిని తనదాసిగా చేసి 
ఇల్లు తుడిపించటమా? ఎంత క్రూరమైనపని? పైగా అందుకు అంత గొప్ప విదురుణ్ణి పొమ్మని ఆజ్ఞాపించటమా? ఎంత 
మూర్ధత! ఎంత అహంకారం! 


క. మదమలినమనస్కు. డరుం | తుదుండు నృశంసు( డన6 బరంగు దుర్దనునకు సం 
పద లెడలయ్యును నాతని | మొదలిటి సంపదలతో సమూలంబు చెడున్‌. 202 


ప్రతిపదార్థం: మద, మలిన మనస్కు(డు= పొగరుచేత మాసిన మనస్సుకలవాడు; అరుంతుదుండు= ఆయువుపట్టును 
నొప్పించేవాడు; నృశంసు(డు= క్రూరుడు; అనన్‌, పరంగు= అని అనదగిన; దుర్ణనునకున్‌= దుర్మార్గునికి;: సంపదలు; ఎడలు+ 
అయ్యునున్‌= చెదిరిపోయినప్పటికి; ఆతని; మొదలిటి= తొలుతటి; సంపదలతో; సమూలంబు= వేరుతో గూడ, -అంటే 
పూర్తిగా; చెడున్‌= నశిస్తాయి. 


తాత్సర్యం: పొగరుచేత మలినమైన మనస్సు కలవాడు. ఆయువుపట్టును (మర్మస్థానాన్ని) నొప్పించేవాడు, 'కూరుడన 
దగినవాడు అయిన దుర్మార్గుని సంపదలు చెదరిపోవటమే కాక, అతని తొలిసంపదలుకూడ సమూలంగా 
నాశనమవుతాయి. 


విశేషం: విదురునిమాటలు సైకిచూస్తే సూక్తులు: లోనారసి చూస్తే భవిష్యద్వాణులు. శాపోక్తులవంటివి. విదురుడు 
అంతరాత్మబోధితమైన ధర్మసంస్కారప్రజ్ఞవంటివాడు. అతల్మి తనకు హితవు చెప్పవ ద్దని దుర్యోధనుడు తిరస్కరించాడు. 
అంతటితో ఆగకుండ అధర్మంచేయు మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ధర్మప్రవృత్తియొక్క ఆయువుపట్టును నొప్పించే పని. 
దుర్యోధనుడు ఈ చర్యను ద్రౌపదిని ఆజ్ఞాపించా లని అనుకోవటంతో మొదలుపెట్టాడు. విదురుణ్ణి ఆజ్ఞాపించి దానికి ఒక 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూపా న్నివ్వదలచుకొన్నాడు. దీనివల్ల ధర్మజాదుల ఆయువుపట్టులు బాధపడతాయి. ఆ అధర్మఫలంగా వచ్చిన సంపదతోపాటు 
ఉన్నసంపదకూడ ఊడ్చుకొనిపోతుం దని భవిష్యద్దర్శనంతో విదురుడు మాట్లాడాడు. (సంపా.) 
క. అవనీతలసామ్రాజ్యో | తృవమునకును యోగ్యమైనసతి ద్రౌపది పాం 

డవధర్మపత్ని నీ కం । తవమానము సేయ నేమి యనపాశ్రయయే. 203 


ప్రతిపదార్థం: ద్రౌపది; అవనీతల, సామ్రాజ్య+ఉత్సవమునకును= భూమండల సా(మ్రాజ్యాని కంతటికి రాణిగా పట్టాభిషేకం 
పొందే వేడుకకు; యోగ్యము+ఐన, సతి= తగిన (స్తీ పాండవ ధర్మపత్ని= పాండవుల భార్య; నీకున్‌; అంత; అవమానము; 
చేయన్‌, అనపాశయయే= అండ లేనిదా ఏమి? 


తాత్పర్యం: ద్రౌపది సమస్తభూమండలానికి రాణిగా పట్టాభిషేకం పొందదగిన (స్త్రీమూర్తి. పాండవుల ధర్మపత్ని, నీ 
వంత అవమానం చెయ్యటానికి ఆమె అండ లేనిదా ఏమి? 


తే. ఏల యాశీవిషంబుల నెటి(గి యెటింగి | మూర్చవై యలిగించెదు? మొనసి యొరుల 
ధనము నికృతిమై గొను టిది ధర్మువగునె? | శకునిమతమున( బాపంబు( జనునె చేయ? 204 


ప్రతిపదార్థం: ఏల= ఎందులకు; ఆశీవిషంబులన్‌= ముఖమందు విషం గల పాములను; ఎటీ(గి, ఎటీగి= తెలిసి తెలిసి; 
మూర్థవు+ఐ= మూర్జుడివై; అలిగించెదు= కోపం వచ్చేటట్టు చేస్తావు; మొనసి= పూనుకొని; ఒరుల= ఇతరుల; ధనము; 
నికృతిమైన్‌= మోసంతో; కొనుట= (గ్రహించటం; ఇది; ధర్మువు; అగునె; శకుని, మతమునన్‌= శకుని అభిప్రాయాన్ని 
అనుసరించి; పాపంబున్‌; చేయన్‌, చనును+ఎ= చేయవచ్చునా? 


తాత్సర్యం: ఎందుచేత తెలిసితెలిసి మూర్చుడివై పాములకు కోపం తెప్పిస్తావు? ఇతరుల ధనాన్ని మోసంతో 
(గ్రహించటం ధర్మమా? శకునిఅభిప్రాయాన్ని అనుసరించి పాపం చెయ్యదగునా? 


విశేషం: అలం: రూపకాతిశయోక్తి. చేసిన పనిలోని చెడుగుతోపాటు, రానున్న (ప్రమాదాన్నికూడా విదురుడు సూచిస్తున్నాడు. 


వ. జూదంబున నెగ్గు పుట్టు; దీన నయ్యెడు ఫలంబు వేణుఫలంబునుంబోలె సహమూలవినాశంబునకు నిమిత్తం 
బగు'ననిన దుర్యోధనుండు విదురుం దూలనొదరి, ప్రాతికామి యనువానిం బిలిచి” యీ విదురుం డెప్పుడు 
నరిష్టంబ కాని పలుకండు; పాండవులకు వెజచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని రొమ్మని పంచిన. 205 


ప్రతిపదార్థం: జూదంబునన్‌= జూదంవల్ల; ఎగ్గు= కీడు; పుట్టున్‌; దీనన్‌= దీనివల్ల; అయ్యెడు= కలిగే; ఫలంబు; వేణు, 
ఫలంబునున్‌+పోలెన్‌= వెదురు ఫలంవలె; సహమూల, వినాశంబునకున్‌= వేళ్ళతోగూడ నాశనం కావటానికి; నిమిత్తంబు= 
కారణం; అగున్‌; అనినన్‌; దుర్యోధనుండు; విదురున్‌; తూలన్‌+ఒదరి= తిరస్కారంగా నిందించి; (ప్రాతికామి; అనువానిన్‌; 
పిలిచి; ఈ, విదురుండు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; అరిష్టంబు+అ, కాని= కీడే కాని; పలుకండు; పాండవులకున్‌; వెజచు= 
భయపడతాడు; నీవు; పోయి; (ద్రౌపదిన్‌, తోడ్కొని; రమ్ము; అని; పంచినన్‌= పంపగా. 


తాత్పర్యం: 'జూదం వల్ల కీడు పుట్టుతుంది. జూదంవల్ల కలిగే ఫలం వెదురు ఫలంలా వేళ్ళతోగూడ నాశనం 
కావటానికి కారణమవుతుంది” అని అనగా దుర్యోధనుడు విదురుణ్లి తిరస్కరించి నిందించాడు. (ప్రాతికామి అనే 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 229 


వాణ్ణి పిలిచి “ఈవిదురు డెప్పుడూ మనకు కీడే పలుకుతాడు. పాండవుల కితడు భయపడతాడు. నీవు పోయి 
ద్రౌపదిని తోడ్కొని రా' అని పంపాడు. 


విశేషం: అలం: ఉపమ. వెదురుపంట పండగానే పొద ఆమూలా(గం ఎండిపోతుంది. 


ప్రాతికామి ద్రౌపదిని సభకు దోడ్కొని వచ్చుట (సం. 2-60-3) 


ఆ. అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి । సూతనందనుండు ప్రాతికామి 
పాండవాగ్రమహిషిపాలికి. జని భక్తి । వినతు( డగుచు నిట్టు లనియె సతికి. 206 


ప్రతిపదార్థం: అవనినాథుచేతన్‌= భూపతి దుర్యోధనునిచేత; ఆజ్ఞాపితుండు+అయి= ఆజ్ఞాపించబడినవాడై; సూతనందనుండు= 
సూతుని కుమారుడు; ప్రాతికామి; పాండవ+అ(గ్రమహిషి, పాలికిన్‌= పాండవపట్టమహిషి అయిన (ద్రౌపది దగ్గరకు; చని, భక్తిన్‌, 
వినతుండు+అగుచున్‌= భక్తితో నమస్కరించినవాడై; సతికిన్‌= ఆ పతివ్రతకు; ఇట్టులు+అనియెన్‌. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఆజ్ఞాపించగా, సూతనందనుడైన (పాతికామి, పాండవ పట్టమహిషి అయిన ద్రౌపది 
దగ్గరకు వెళ్ళి, భక్తితో నమస్కరించి, ఆ పతివ్రతతో ఈ విధంగా అన్నాడు. 


తరువోజ. 
'ధనసంపదలు నిజధరణిరాజ్యంబు(. దనయులం దమ్ముల దన్నును నిన్ను 
దనర( జూదంబాడి ధార్తరాష్తులకు ధర్మతనూజుండు దా నోటువడియె; 
వనజాక్షి! కౌరవవరుపని నిన్ను వడి. దోడుకొని పోవ వచ్చితి నిపుడ; 
చనుదెమ్ము కౌరవేశ్వరుకడి కనిన జలజాయతాక్షి పాంచాలి యి ట్లనియె. 207 


ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; తనరన్‌= ఒప్పగా; జూదంబు+ఆడి; ధార్తరాష్టులకున్‌= ధృతరా(ష్టుని కుమారులకు; 
ధనసంపదలు; నిజ, ధరణి, రాజ్యంబున్‌= తనభూమిమీది దొరతనాన్ని; తనయులన్‌= కుమారులను; తమ్ములన్‌; తన్నును; 
నిన్నున్‌; తాన్‌; ఓటుపడియెన్‌= ఓడిపోయాడు; వనజ+అక్షి= నీట పుట్టిన పద్మాలవంటి కన్నులు కలదానా!; కౌరవ, వరు, పని= 
కౌరవశ్రేష్ణుడైన దుర్యోధనుని పనిమీద; నిన్నున్‌; వడిన్‌= వేగమె; తోడుకొనిపోవన్‌; వచ్చితిన్‌; ఇపుడు+అ; చనుదెమ్ము= రమ్ము; 
కౌరవ+-ఈశ్వరు, కడకున్‌= కౌరవరాజు దగ్గరకు; అనినన్‌; జలజ+ఆయత+అక్షి= నీటినుండి పుట్టిన పద్మాలవలె విశాలమైన 
కన్నులు గలదైన; పాంచాలి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ధర్మరాజు జూదమాడి-కౌరవులకు తన ధనసంపదలను, రాజ్యాన్ని, కొడుకులను, తమ్ములను, తనను, 
నిన్ను ఓడిపోయాడు. పద్మాక్షీ! కౌరవశ్రేష్టుడైన దుర్యోధనుని పనిమీద నిన్ను వేగమే తోడ్కొని పోవటానికి వచ్చాను. 
కౌరవేశ్చరుని దగ్గరికి రా అని అనగా (ద్రౌపది అతనితో ఇలా అన్నది. 


విశేషం: ప్రాతికామికథనంలో నన్నయవాడిన శబ్దాలు గమనించదగ్గవి. ధర్మరాజు ధార్తర్మాష్ట్రులకు ఓడిపోయాడట! కౌరవశ్రేష్టుడు 
పంపితే (ద్రౌపదిని తోడ్కొనిపోవటానికి వచ్చాడట. కౌరవేశ్వరుని దగ్గరకు ఆమె రావాలట. జూదం మొదలైనప్పుడు దుర్యోధనుడు 
ధృతరాష్ట్రుని పుత్రుల్లో పెద్దవాడు. గెలిచినతరువాత ఆజ్ఞాపించేటప్పుడు అతడే కౌరవశ్రేష్టుడు. రమ్మంటున్నది కౌరవేశ్వరుని 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


దగ్గరికి. దుర్యోధనుడు పాండవులను గెలిచేంతవరకే ధృతరాష్ట్రుని వుత్రు డని- ఆ తరువాత తానే కౌరవేశ్వరుడుగా 
వెలిగిపోతున్నా డని ధ్వని. ద్రౌపది కౌరవేశ్వరు డంటే ధృతరాష్ట్ర డని వ్యాఖ్యానించుకొని సభలో మొదట ఆయనవద్దకు వెళ్ళి 
నిలువబడిం దని చెప్పుకొనటానికి అనువుగా ఆ శబ్దాన్ని వాడాడు. ధృతరా ష్టునివద్దనున్న ద్రౌపదిని దుర్యోధనుడు తానే 
కౌరవేంద్రుడ నన్నట్టు ఆజ్ఞాపిస్తాడు. ధృతరాష్ట్రుడు మారుమాటాడలేదు. (వివరాలకు పీఠిక చూడండి). (సంపా.) 
ఆ. “'ఏపయుగంబునందు నెట్టి దుష్కితవుండు । భార్య నొడ్డి యోటువదినభర్త 

గలండె? యిది వినంగ గడు నపూర్వం బయ్యె; । నిట్లు సేయునొక్కొ యిందుకులుండు? 208 


ప్రతిపదార్థం: ఏయుగంబునందున్‌= ఏయుగంలో నయినా; ఎట్టి దుష్కితవుండు= ఎటువంటి చెడుజూదగాడైనా; భార్యను+ఒడ్డి; 
ఓటుపడిన= ఓడిపోయిన; భర్త; కలండె; ఇది; వినంగన్‌; కడున్‌= మిక్కిలి అపూర్వంబు+అయ్యెన్‌= ఆశ్చర్యకరమయింది; 
ఇందుకులుండు= చంద్రవంశ ప్రభువైన ధర్మరాజు; ఇటు: చేయున్‌+ఒక్కొ= చేశాడా? 


తాత్సర్యం: ఏ యుగంలో నయినా, ఎటువంటి చెడ్డ జూదగాడయినా, భార్యను పణంగా ఒడ్డి ఓడిపోయిన భర్త 
ఉన్నాడా? వినటాని కిది ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రవంశ (ప్రభువైన ధర్మరాజు ఇలా చేశాడా? 


విశేషం: ధర్మజుని 'ఇందుకులు” డనటంలో చంద్రునికాంతితో పాటు అతనిమచ్చ కూడ స్పురించినట్టే, ధర్మజుని 
గుణసంపదతోపాటు అతని ద్యూతవ్యసనం కూడా ధ్వనిస్తున్నది. 
తే. మున్ను ద న్నోటువడి మణి నన్ను నోటు । వడియెనో, నన్ను ము న్నోటువడి విభుండు 

గ్రన్న( ద న్నోటువడియెనో యన్న! నాకు । నెజటుంగ6 జెప్పుము దీని నీ వెజుంగుదేని.” 209 


ప్రతిపదార్థం: మున్ను= మొదట; తన్నున్‌= తనను; ఒటుపడి= ఓడిపోయి; మటి= తర్వాత; నన్నున్‌+ఓటు పడియెనో= 
ఓడిపోయాడో; నన్నున్‌; మున్ను+ఓటుపడి= ముందుగా ఓడిపోయి; విభుండు= (ప్రభువు; (క్రన్నన్‌= పిమ్మట; తన్నున్‌+ఓటు, 
పడియెనో= తనను ఓడిపోయాడో; అన్న! దీనిన్‌; ఈవు; ఎణయింగుదు+ఏనిన్‌; నాకున్‌; ఎయుంగన్‌; చెప్పుము. 


తాత్పర్యం: నా భర్త మొదట తన్నోడి తరువాత న న్నోడెనా? లేక ముందే న న్నోడి తరువాత తా నోడెనా? అన్నా! 
నీకు తెలిస్తే ఈ సంగతి నాకు చెప్పు. 


విశేషం: పదునైన (ద్రౌపదిబుద్దికి ఈ ప్రశ్న ఒక ్రబలనిదర్శనం. 


వ. “ఎటుంగవేని యక్కితవు నడిగి వచ్చి మణి నన్నుం దోడ్కొని పోవనగునేని తోడ్కొని పొమ్మనినం బ్రాతికామి 
కమ్మటి వచ్చి పాంచాలిపలుకులు ధర్మరాజునకుం జెప్పిన, దురోదర పరాజయ దుఖిత చేతస్కుం డగుటం 
జేసి యతండు వానికి నదత్తప్రతివచనుం డైన(, బ్రాతికామికి దుర్యోధనుం డి ట్లనియె. 210 


ప్రతిపదార్థం: ఎయింగవు+ఏనిన్‌= నీకు తెలియకుంటే; ఆ+కితవున్‌= ఆ జూదగాణ్లి; అడిగి; వచ్చి; మటీ= తర్వాత; నన్నున్‌; 

తోడ్కొని, పోవన్‌, అగున్‌+ఏనిన్‌= పిలుచుకొని వెళ్ళదగినట్లయితే, తొడ్కొనిపొమ్ము; అనినన్‌; (ప్రాతికామి; క్రమ్మజి, వచ్చి= 
౧ 

తిరిగివచ్చి; పాంచాలి, పలుకులు= (ద్రౌపది మాటలు; ధర్మరాజునకున్‌; చెప్పినన్‌; దురోదర, పరాజయ, దుఃఖిత, చేతస్కుండు+ 

అగుటన్‌+చేసి= జూదంలో ఓడిపోవటంచేత దుఃఖాన్ని పొందిన మనస్సుకలవాడుకావటంచేత; అతండు= ఆ ధర్మరాజు; 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 231 


వానికిన్‌= (ప్రాతికామికి; అదత్త, (ప్రతివచనుండు+ఐనన్‌= ఇవ్వబడని బదులుమాటలు కలవాడు కాగా, అంటే సమాధానం 
చెప్పలేకపోగా; (ప్రాతికామికిన్‌; దుర్యోధనుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నీకు తెలియకుంటే, ఆ జూదగాణ్డి అడిగి వచ్చి- నన్ను పిలిచికొని వెళ్ళటం తగినట్లయితే పిలుచుకొని 
వెళ్ళు'- అని (ద్రౌపది పలుకగా, ప్రాతికామి తిరిగి వచ్చి ఆమెమాటలు ధర్మరాజుకు చెప్పాడు. కాని, అతడు 
జూదంలో ఓడిపోయి దుఃఖంతో ఉండటంవల్ల [ప్రాతికామికి బదులు చెప్పలేదు. అప్పుడు దుర్యోధనుడే ఇలా 


అన్నాడు. 


విశేషం: 'నీకు తెలియకుంటే ఆ జూదగాడి నడిగి తెలుసుకొనిరా అనే ఒక్క వాక్యంతో ఆ (ప్రాతికామిని త్రిప్పిపంపిన ద్రౌపది 
వ్యక్తిత్వంలోని నిండుదనం, దిటవుతనం- విశేషించి ధర్మజుని ద్యూతవ్యసనం పట్ట ఆమె కుండే నిరసన, ఆవేదన పాఠకునికి 
పొడగట్టక మానవు. సామాన్య స్త్రీ ఎవరైనాసరే ఈ పరిస్థితిలో దుఃఖాతిరేకంతో చతికిలబడిపోయేదే. (ద్రౌపదిది ఒక మహోన్నత 


వ్యక్తిత్వం. 
క. “సందిగ్ధ మయిన యర్థము । నిందటి సన్నిధిన యడిగి; తింద టెటుంగన్‌ 

సుందరి. బాంచాలేంద్ర సు । తం దోడ్కొని రమ్ము పొమ్ము! తడయకి యనినన్‌. 211 
ప్రతిపదార్థం: సందిగ్రము+అయిన= సందేహమైన - అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పటానికి వీలులేని దయిన; అర్థమున్‌= 
న్యాయాన్ని; ఇందణు, సన్నిధిన= ఇంతమంది యెదుట; అడిగితి= అడిగావు; ఇందణు+ఎణుంగన్‌= ఈ సభలోని ఇందరూ 


తెలిసికొనటానికి వీలుగా; తడయక= ఆలస్యంచేయక; సుందరిన్‌= అందగత్తె అయిన; పాంచాల+ఇం(ద్రసుతన్‌= పాంచాలరాజుకూతురు 
ద్రౌపదిని; తోడ్కొని, రమ్ము. 


తాత్పర్యం: 'ఖచ్చితంగా సమాధానం చెప్పటానికి వీలులేని న్యాయాన్ని ఇంతమంది ఎదుట అడిగావు. ఈ సభలోని 
వా రందరూ తెలుసుకొనేట్టు అందగత్తె అయిన ఆ [ద్రౌపదిని ఆలస్యం చేయకుండా తోడ్కొనిరా- వెళ్ళు" అని 


విశేషం: 'సందిగ్రమయిన యర్థము నిందణి సన్నిధికి వచ్చి యందజ నడుగన్‌, 'యేర్చడ నడుగన్‌ అనే పాఠాంతరాలే ఇక్కడ 
స్పష్టార్థాలుగా ఉన్నాయి. (మూలంలోకంటె నన్నయచేసిన మార్పులను గురించి పీఠిక చదవండి. - సంపా.) 


వ. వాడును ద్రౌపది పాలికింబోయి 'దేవీ! నీ యడిగిన యర్థంబ నిర్ణయించువా రయి సభ్యులు నిన్ను 
రాంబంచిరి; రిమ్మనిన దుర్యోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజుసమ్మతంబునకు వెజచి, యక్కోనులి 
ప్రాతికామిపిటుంద నేకవస్రయు నధోనీవియు నవిరళగళతనయనోదకబిందుసందోహపరిపీడ్యమానపీనస్తన 
పరిధానాంతరయు నగుచు సభకుం జనుదెంచి కురువృద్దుసమీపంబున నున్నంత; ద్రౌపదిం జూడ నోపక 
లజ్జితులయి దుఃఖాయమాన మానసులయి తలలు వాంచియున్న పాండవుల వైలక్ష్యం బుపలక్షించి 
సంతసిల్లి దుర్యోధనుండు దుశ్శాసనుం బిల్లి 'ప్రాతికామి వృకోదరునకు వెబిచు; నీవు వోయి ద్రౌపదిం దోడ్కొని 
రిమ్మని పంచిన. 212 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వాండును= ఆ ప్రాతికామియు; (ద్రౌపది, పాలికిన్‌= (ద్రౌపది దగ్గరకు; పోయి; దేవీ; నీ, అడిగిన= నీవు అడిగిన; 
అర్థంబు+అ= న్యాయాన్ని; నిర్ణయించువారు+అయి; సభ్యులు; నిన్ను; రాన్‌, పంచిరి= రమ్మని ఆజ్ఞాపించారు; రమ్ము+అనిన; 
దుర్యోధను= దుర్యోధనునియొక్క; దుశ్శేష్టితంబునకున్‌= చెడ్డపనికి; ధర్మరాజు= ధర్మరాజుయొక్క; సమ్మతంబునకున్‌= 
అంగీకారానికి; వెజచి= భయపడి; ఆ+కోమలి= ఆ సుకుమారి అయిన (ద్రౌపది; (ప్రాతికామి, పిజుందన్‌= |ప్రాతికామి వెనుక; 
ఏకవస్త్రయున్‌= ఒకే బట్టను ధరించినదీ; అధోనీవియున్‌= కిందికి ఉన్న కోకముడి కలదీ; అవిరళ, గళిత, నయన+ఉదక, 
బిందు, సందోహ, పరిపీడ్యమాన, పీన, స్తన, పరిధాన+అంతరయున్‌= మెండుగా పడుతున్నకన్నీటి బిందువుల సమూహంచేత 
గట్టిగా బాధించబడుతున్న బలిసిన పాలిండ్ల కట్టువస్త్రంయొక్క చాటు కలదీ; అగుచున్‌; సభకున్‌; చనుదెంచి= వచ్చి; 
కురువృద్దు, సమీపంబునన్‌= కురువంశంలో పెద్దవాడైన; ప్రభువైన ధృతరాష్ట్రుని ప్రక్కన; ఉన్న+అంతన్‌= నిలిచిఉండగా; 
ద్రౌపదిన్‌, చూడన్‌+ఓపక= చూడలేక; లజ్జితులు+అయి= సిగ్గుచెందినవాళ్ళయి; దుఃఖాయమానమానసులు+అయి= 
దుఃఖంతో నిండిన మనస్సులు కలవాళ్ళయి; తలలు, వాంచి= తలలు వంచుకొని; ఉన్న; పాండవులు; వైలక్ష్యంబు= సిగ్గు; 
ఉపలక్షించి= చూచి; సంతసిల్లి= సంతోషించి; దుర్యోధనుండు; దుశ్ళాసనున్‌; పిల్చి; ప్రాతికామి; వృకోదరునకున్‌= భీమునికి; 
వెజచున్‌= భయపడతాడు; నీవు; పోయి; ద్రౌపదిన్‌; తోడ్కొని= వెంటతీసుకొని; రమ్ము, అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: ఆ ప్రాతికామి (ద్రౌపది దగ్గరకు వెళ్ళాడు. 'నీ వడిగిన న్యాయాన్ని నిర్ణయించటానికి సభ్యులు నిన్ను 
రమ్మని ఆజ్ఞాపించారు. రా’ - అన్నాడు. [ద్రౌపది దుర్యోధనుని దుష్కృత్యానికి, ధర్మరాజు అంగీకారానికి భయపడింది. 
ధరించిన ఏకవస్త్రంతో, (క్రిందికి ఉన్న కోకముడితో, ఎడతెరపిలేని కన్నీటి బిందువులతో, తడిసిన చనుకట్టుతో 
ప్రాతికామివెంట సభకు వెళ్ళింది. కురువృద్దుడైన ధృతరా(ష్టునిదగ్గర నిలిచింది. (ద్రౌపదిదీనస్థితిని చూడలేక సిగ్గుతో 
దుఃఖిస్తూ, పాండవులు తలలు వంచుకొన్నారు. సిగ్గుతో తలలువంచుకొన్న పాండవుల్ని చూచి సుయోధనుడు 
సంతోషించాడు. దుశ్ళాసనుణ్ణి పిలిచాడు. “ప్రాతికామి భీముడికి భయపడతాడు. నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకురా” అని 


ఆజ్ఞాపించాడు. అప్పుడు 
ల 


విశేషం: (ప్రాతికామి మళ్లీ రావటంలోనే పాంచాలికి పరిస్థితుల తీవ్రత అర్దమైంది. దుర్యోధనుని దుర్మార్గ విజృంభణాన్ని, 
౧ థ థా గ 
ధర్మజుని నిస్సహాయతను ఆమె గుర్తించింది. ఒక్క మాటలో అప్పుడు ప్రాతికామిని తిప్పిపంపిన ధీరోదాత్త గంభీర స్త్రీమూర్తి 
ఇప్పుడు 'కోమలి' అయి అతనివెంట కౌరవసభకు నడిచింది. ఈ కురువంశపుకోడలి మానమర్యాదలు కాపాడవలసిన బాధ్యత 
నీదే అన్నట్టు కురువృద్దుడు, స్వార్థరహితుడు, ధర్మనిరతుడు అయిన ధృతరాష్ట్రుని ప్రక్క నిలిచింది. భర్తల బలహీనతను 
పరోక్షంగా ఎత్తిపొడిచింది. ఆనాడు ఓడలు బండ్రయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. అంతటి పాండవులు అడుగంటి క్రుంగిపోయారు. 
క్రుంగిన కౌరవులు పట్టపగ్గాలు లేని పొంగులో ఉన్నారు. అ దొక భయంకర వాతావరణం. (ఇందులో- కురువృద్దు డంటే 
భీష్ము డనే అర్ధం రూఢం. కాని, మూలంలో (ద్రౌపది సభలోకి వచ్చి మామగారైన ధృతరాషుడివద్ద నిలువబడిం దని చెప్పబడి 
ఉన్నది. ద్యూతంలో అధర్మవిజిత కావటంచేత ఆమె దాసి కాదు. పాండవులు తమ్ము తా మోడిపోవటంచేత వారికి (ద్రౌపదిని 
పణంగా పెట్టే అధికారం లేదు. ఆమె అప్పుడు ధృతరాష్ట్రుడి అధికారంలోకి వస్తుంది. అతడు కాపాడకపోతే గాంధారిపొంతకు 
పోతుంది. ఇక్కడ అత్తమామల రక్షలోఉన్న కోడలు. మూలంలో ధర్మరాజు తన (ప్రత్యేకదూతతో ఆవిధంగానే వ్యవహరించు 
మని చెప్పిపంపాడు. కాబట్టి ఆమె వచ్చి మామవద్ద నిలిచింది. ఆయన కాపాడకపోతే లోకులు ధృతరాష్టుడిని నిందించా లని 
ఆ చర్యలోని అంతరార్థం. ఈ సందర్భంలో కురువృద్దు డంటే (ప్రకరణాన్నీ, ప్రయోజనాన్నీ అనుసరించి ధృతరాష్ట్ర డని 
అర్థం చెప్పాలి. భీష్ముడు ధృతరాష్ట్రుడి ప్రభుత్వాన్ని కా దని ఏ పనీ చేయలేడు. అతడు స్వయంగా చేసికొనిన నియమం 
అటువంటిది. అందువలననే అతడికి (ద్రౌపదిమీద ఆ సందర్భంలో రక్షణాధికారం లేదు. అంతేకాదు అతడు రాజుకు 
విరుద్దంగా ధర్మంకూడా చెప్పలేడు. భీష్ముడు నిర్లిప్తుడైతే గాంధారివద్దకు [ద్రౌపది పోవటంలో అప్పుడు జౌచిత్యమే ఉండదు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 233 
అందువలన ఇక్కడ కురువృద్దు డంటే ధృతరాష్టు డని గ్రహించటంవలన మూలంలోని కొన్ని అంశాలను తెలుగులోకి 
తేకుండా సం(గ్రహించిన నన్నయకథనంలోకూడా సమన్వయం సాధించబడుతుంది. (పీఠికలోని వివరాలు చూడండి). (సంపా.) 
ఆ. నిర్ణయాత్ముం బాపనిరతు దుశ్మాసను€ । బనుచు టెటింగి కృష్ణ పంకజాక్షి 

గడుభయంబు నొంది గాంధారియొద్దకు | నరిగె. గడు నడంగి యతిరయమున. 213 


ప్రతిపదార్థం: పంకజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలది; కృష్ణ= ద్రౌపది; నిరయ+ఆత్మున్‌= దయలేని హృదయం 
థి a లం రై 

కలవాడిని; పాప, నిరతున్‌= పాపం చేయటంలో ఆసక్తి కలవాడిని; దుళ్ళాసనున్‌; పనుచుట= పంపటం; ఎటీంగి= చూచి 

(తెలిసికొని); కడున్‌, భయంబున్‌= మిక్కిలి భీతిన్‌; ఒంది= పొంది; కడున్‌= చాలా; అడంగి= తగ్గి; అతి, రయమునన్‌= ఎంతో 

వేగంగా; గాంధారి, ఒద్దకున్‌= గాంధారి దగ్గరకు; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: దయ లేని హృదయం కలవాడు, పాపం చేయటంలో ఆసక్తి కలవాడు అయిన దుళ్ళాసనుణ్ణి పంపటం 
చూచి, పద్మాలవంటి కన్నులు కల ద్రౌపది మిక్కిలి భీతితో, ఎంతో కుంచించుకుపోయింది. ఒక్కపరుగున గాంధారీదేవి 
దగరకు వెళ్ళింది. 

Vas 


విశేషం: దుర్యోధనదుశ్శాసనుల దౌష్ట్యాన్ని ధృతరాష్టుడు ఆపకుండటం చూచి ఆ అబల - సాటిస్తీగా, కౌరవుల ఇంటి పెద్ద 
కోడలుగా 'నీవైనా నా గౌరవం కాపాడు' అన్నట్టు గాంధారిదగ్గరకు పరుగెత్తింది. 
చ. తడయక కౌరవానుజుండు దాని పిటుందన పాతి 'యింకనె 

క్కడ కరుగంగంబోలు.? జులుకం జను దెమ్మిట; సౌబలుండు ని 

న్నొడిచె దురోదరంబున(; గురూత్తము నర్ధమ వైతి; నిన్నునుం 

బుడమిని దమ్ము గోల్పడిరి పాలి! భవత్పతులైన పాండవుల్‌.' 214 


ప్రతిపదార్థం: తడయక= ఆలస్యం చేయక; కౌరవ+అనుజుండు= కౌరవుడైన దుర్యోధనుని తమ్ముడు; దాని, పియుందన= 
ఆ ద్రౌపది వెనుక; పాటి= పరుగెత్తి; పొల్తి= ఓ కాంతా! ఇంకన్‌; ఎక్కడకున్‌; అరుగంగన్‌+పోలున్‌= వెళ్ళటానికి సాధ్యమవుతుంది?; 
చులుకన్‌= సులభంగా; ఇటన్‌= ఇక్కడికి; చనుదెమ్ము= రమ్ము; సౌబలుండు= శకుని; దురోదరంబునన్‌= జూదంలో; 
నిన్నున్‌+ఒడిచెన్‌= నిన్ను గెలిచాడు; కురు+ఉత్తము= కురుశ్రేష్ణుడైన దుర్యోధనునియొక్క; అర్థమవు+ఐతి= సొత్తువైనావు; 
భవత్‌+పతులు+ ఐన= నీ భర్తలైన; పాండవుల్‌; నిన్నునున్‌; పుడమినిన్‌= భూమిని; తమ్మున్‌= తమను; కోలుపడిరి= 
కోల్పోయారు. 


తాత్సర్యం: వెంటనే దుశ్శాసనుడు ఆ ద్రౌపదివెంట పరుగెత్తి 'ఓ కాంతా! ఇంక నీ వెక్కడికి వెళ్ళగలవు? చెప్పినట్టు 
విని ఇక్కడికి రా. జూదంలో శకుని నిన్ను గెలిచాడు. కురుశ్రేష్టుడైన దుర్యోధనుడి సొత్తువైనావు. నీ భర్తలు నిన్ను, 
రాజ్యాన్ని, తమను జూదంలో కోల్పోయారు. 


వ. అనుచుడాయ వచ్చిన నక్కోనులి 'రజస్వల నన్ను ముట్టకు; మేకవస్త్ర నయి యున్నదాన; గురుబంధు జనాధిష్టి 
తంబైన సభకు నెట్లు రా నేర్తు” ననిన 'నీ వేకవస్త వైతేమి విగతవస్త వైతేమి? ని న్నెట్లుం దోడ్కొని పోదు'నని 


బలాత్కారంబున. 215 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుచున్‌; డాయన్‌, వచ్చినన్‌= దగ్గరకు రాగా; ఆ+కోమలి= ఆ ద్రౌపది; రజస్వలన్‌= ముట్టైన దానను 
(బుతుమతిని); నన్నున్‌; ముట్టకుము= తాకకుము; ఏకవస్తను= ఒకే బట్టను కట్టుకొన్నదానిని; అయిఉన్నదానన్‌; గురు, 
బంధుజన+అధిష్టితంబు+ఐన= పెద్దలతో, బంధువులతో ఆ(క్రమించబడిందైన; సభకున్‌; ఎట్టు; రా నేర్తున్‌. అనినన్‌= అని 
అనగా; నీవు; ఏక, వస్త్రవు= ఒకే బట్ట కట్టుకొన్న దానివి; ఐతేమి= అయితే ఏమి? విగతవస్త్రవు= పూర్తిగా తొలగిన వస్త్రం 
కలదానివి; ఐతేమి= అయితే ఏమి? నిన్నున్‌; ఎట్టున్‌= ఏ విధంగా నైనా; తోడ్కొనిపోదును+అని= తీసుకొనిపోతా నని; 


బలాత్కారంబునన్‌= బలవంతంగా. 


తాత్పర్యం: అంటూ దగ్గరకు రాగా, ఆ (ద్రౌపది - 'నేను రజస్వలను, నన్ను తాకవద్దు. ఒకే బట్ట కట్టుకొని ఉన్నాను. 
స యలు యు యు 

పెద్దలు, బంధువులు కొలువుదీరిన ఈ సభకు ఎలా వస్తాను?” అని అనగా, దుళ్ళాసనుడు “నీవు ఒకే బట్ట కట్టుకొంటే 

ఏమి? లేదా అసలు బట్ట లేకుండా ఉంటే ఏమి? ఎలాగైనా నిన్ను తీసుకొని పోతాను అని బలవంతంగా- 


విశేషం: 'నేను రజస్వల నన్ను ముట్టకుండు మేకవస్త' - అనే పాఠాంతరం పెక్కుప్రతుల్లో ఉంది. 
దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోని కీడ్చి తెచ్చుట 


ఉ. ఆ వనజాననం గురుకులాపశదుండు గడంగి రాజసూ 
యావభృథంబునందు వసుధామరమంత్రపవిత్రవారిధా 
రావళిం జేసి పావనము లైన శిరోజములం దెమల్లి పా 
పావహు౦ డీడ్డి తెచ్చె సభ కందటు సంభ్రమమంది చూడంగన్‌. 216 


ప్రతిపదార్థం: కురుకుల+అపశదుండు= కురువంశంలోని నీచుడు; పాప+ఆవహుండు= చెడుచేసేవాడు - అయిన దుశ్శాసనుడు; 
కడంగి= పూనుకొని, ఆ, వనజ+ఆననన్‌= పద్మంవంటిముఖంగల ఆ ద్రౌపదిని; రాజసూయ+అవభృథంబు+అందున్‌= 
రాజసూయయాగం చివర చేసిన అవభృథస్నానంలో; వసుధ+అమర, మంత్ర, పవిత్ర, వారి, ధారా+ఆవళిన్‌+చేసి= భూదేవతల- 
అంటే (బ్రాహ్మణులయొక్క మంత్రాలచేత పవిత్రాలైన నీటిధారలచేత; పావనములు+ఐన= పవి(త్రాలైన; శిరోజములన్‌= 
తలవెం|డ్రుకలను; తెమల్సి= పట్టుకొని; అందజు= సభలోనివాళ్ళంతా; సం(భ్రమము+అంది= భయపడి; చూడంగన్‌; సభకున్‌; 
ఈడ్చి; తెచ్చెన్‌. 


తాత్పర్యం: కురుకులనీచుడు, పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు పూని, పద్మంవంటి ముఖం గల ఆ ద్రౌపదిని 
- రాజసూయ యాగం చివర చేసిన అవభృథస్నానంలో, బ్రాహ్మణుల మం(త్రాలచేత పవిత్రాలైన నీటి ధారలతో 
పావనాలైన తలవెండ్రుకలను పట్ట అందరు భయపడి చూస్తుండగా సభకు ఈడ్చి తెచ్చాడు. 


విశేషం: (ద్రౌపది శిరోజాలకు నన్నయ (ప్రయోగించిన సుదీర్హ విశేషణాలు-వాటి పవిత్రతనేకాక, పొడవును, సౌందర్యాన్ని, 
పట్టిలాగబడిన ఆ శిరోజాలు భావిభారత కథలో వహించనున్న ప్రాధాన్యాన్ని పరోక్షంగా సూచించేవిగా ఉన్నాయి. కులకాంతను 
పదిమందిలో జుట్టుబట్టి లాగటం పెద్దదోషం. అందులోను సార్వభౌమయోగ్యమైన రాజసూయయాగం చేసిన శక్తిసంపన్నుల 
ధర్మపత్ని (ద్రౌపదిని, నిండుసభలో అవభృథస్నానంచేత పవిత్రాలైన ఆమె సుదీర్హ శిరోజాలు పట్టి లాగటం మహాపాపమే కాదు, 
మిక్కిలి ప్రమాదకరంకూడ. పుట్టలోని నల్లత్రాచును పట్టి లాగినట్టే ఈ శిరోజాలు-సంధికి వెళ్ళే శ్రీకృష్ణునికి (ద్రౌపదిచేత “ఇవి 
దుస్ససేను వ్రేళ్ళం దవిలి సగము (ద్రెవ్విపోయి తక్కిన యవి కౌరవులకడ( దీణుమాటల యవసరమున( దలపవలయు నచ్యుత 
వీనినో అని చెప్పించాయి. “ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి దొలుతగాం బోరిలో దుస్ససేను, తను వింతలింతలు 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 235 
తునియలై చెదరి రూపజియున్నం గని యుడుకాజు.గాకి అని పలికించాయి. సంధి (ప్రయత్నాన్ని చేతనైనంతవరకు బలహీన 
పరిచాయి. ఈ పద్యరచనలో శ్లేష మనేగుణం రసోదంచితంగా పోషించబడింది (వివరాలకు చూడు: పీర్రికు. (సంపాఎ 
వ. ఇట్లు వాతావధూతంబైన పతాకయుంబోలె దుశ్మాసనాకృష్ణయై ద్రౌపది వికీర్ణకేశయు వివర్ణవదనయునై కర్ణ 

దుర్యోధన శకుని సైంధవాది దుష్ట భూయిష్టంబైన సభకు వచ్చి కోపలజ్ఞాపరవశ యయి. 217 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వాత+అవధూతంబు+ఐన= గాలిచేత కదలించబడిందైన; పతాకయున్‌, పోలెన్‌= 

జెండావలె; దుళ్ళాసన+ఆకృష్ణ!ఐ= దుశ్ళాసనునిచేత లాగబడినదై; (ద్రౌపది; వికీర్ల, కేశయున్‌= చెదరిన వెండ్రుకలు గలదియు; 
అ తా బం 

వివర్షవదనయున్‌+ఐ= వెలవెలబోయిన ముఖం కలదియు అయి; కర్ణ, దుర్యోధన, శకుని, సైంధవ+ఆది= కర్గుడు, దుర్యోధనుడు, 

శకుని, సైంధవుడు మొదలయిన; దుష్ట భూయిస్టంబు+ఐన= దుర్మార్గులతో నిండినదైన; సభకున్‌; వచ్చి; కోప; లజ్జా, పరవశ+ 

అయి= కోపంచేత, సిగ్గుచేత మై మరచినదై; 


తాత్పర్యం: ఈ విధంగా గాలిచే కదలించబడిన జెండావలె దుశ్చాసనునిచేత ఈడ్వబడిన (ద్రౌపది, చెదిరిన 
జుట్టుతో, వెలవెలబోయిన ముఖంతో-కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, సైంధవుడు మొదలయిన దుర్మార్గులతో 
నిండిన సభకు వచ్చి, కోపంతో సిగ్గుతో మైమరచినదై. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అనుపమ దైవయోగహతు( డయ్యు నవశ్యము ధర్మసంపదం 
దనరున కాక ధర్మజుడు ధన్యుడు ధర్మపథంబు తప్పంద్రొ 
క్కునె కురువృద్దులార! భృశకోపను( డీత(డు నన్ను నేల దు 
రను డిట యిడ్జి తెచ్చె నవిచారపరుం డయి దుర్మదంబునన్‌. 218 


ప్రతిపదార్థం: కురువృద్దులార= కురువంశంలోని పెద్దలారా!; అనుపమ, దైవ, యోగ, హతుండు+అయ్యున్‌= సాటిలేని 
దైవయోగంచేత కొట్టబడినవాడైనను; ధన్యుండు= పుణ్యాత్ముడు; ధర్మజుండు; అవశ్యము= తప్పక; ధర్మసంపదన్‌= ధర్మమనే 
ఐశ్వర్యంతో; తనరును+అ+కాక= ఒప్పునేకాని; ధర్మపథంబు= ధర్మమార్గం; తప్పన్‌+*త్రాక్కునె= తప్పి నడుస్తాడా?; 
భృశకోపనుండు= అధికకోపంకలవాడు; దుర్దనుండు= చెడ్డవాడు; ఈతండు= ఈ దుళ్ళాసనుడు; దుర్మదంబునన్‌= కండకావరంతో; 
అవిచారపరుండు+అయి= ఆలోచన లేనివాడై; నన్నున్‌; ఏల; ఇటన్‌= ఈ సభకు; ఈడ్చి; తెచ్చెన్‌. 


తాత్పర్యం: కురువంశంలోని పెద్దలారా! సాటిలేని దురదృష్టాలచేత దెబ్బతిన్నప్పటికీ, పుణ్యాత్ముడైన ధర్మరాజు 
ఎల్లప్పుడు ధర్మమనే సంపదతో ప్రకాశిస్తాడేకాని, ధర్మమార్గం తప్పి నడుస్తాడా? అధికకోపం కలవాడు, చెడ్డవాడు 
అయిన ఈ దుశ్శాసనుడు కండకావరంతో అవివేకంగా న న్నెందుకు ఈ సభకు ఈడ్చి తెచ్చాడు? 


విశేషం: లౌకిక సంపదలు కోల్పోయినా ధర్మరాజు నిత్యధర్మసంపన్నుడు. అతని చర్యల్లోని ధర్మసూక్ష్మాన్ని గుర్తించలేని 
అవివేకి దుశ్చాసనుడు. అతడు ఏ ధర్మాన్ని ఆశ్రయించి నన్ను సభకు తెచ్చాడు?” అని (ద్రౌపది ప్రశ్నించింది. ఆమెను సభకు 
రప్పించటంలో ధర్మం లేదనీ, మదమొక్కటే కారణ మనీ ఆమె సభకు నివేదించుకొన్నది. (ఈ మాటల కీ ఘట్టంలో లోతైన 
అర్థాలు ఉన్నాయి. వివరాలకు పీఠిక చూడండి). (సంపా.) 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. “ఇది యుచితంబు గా దనక యిక్కురుముఖ్యులు సూచుచుండ దు 
ర్మదు( డయి వీండు నన్ను నవమానిత. జేసెడి; సర్వధర్మ సం 
విదు లన నున్న యీ భరతవీరులవంశము నేం డధర్మ సం 
పద నతినింద్య మయ్యె' నని భామిని గృష్టు. దలంచె భీతయై. 219 


ప్రతిపదార్థం: ఇది= ఈ విధంగా జుట్టుపట్టి ఈడ్భితేవటం; ఉచితంబు= తగినది; కాదు+అనక= కాదని అనకుండా; 

ఈ+కురు, ముఖ్యులు= ఈ కురువంశంలోని ముఖ్యమైనవాళ్ళు - అంటే భీష్మ ధృతరా(ప్ట్రాది ప్రముఖులు; చూచుచున్‌+ఉండన్‌; 

దుర్మదు(డు+అయి= (క్రొప్వినవాడై; వీయ= ఈ దుశ్శాసనుడు; నన్నున్‌; అవమానితన్‌= అవమానించ బడిన దానినిగా; 

చేసెడిన్‌= చేస్తున్నాడు; సర్వ, ధర్మ, సంవిదులు+అనన్‌= అన్నిధర్మాలు బాగుగా తెలిసినవారు అనునట్టుగా; ఉన్న; ఈ 
(30) 

భరతవీరుల, వంశము; నేండు; అధర్మ, సంపదన్‌= అధర్మం పెరగటంచేత; అతి నింద్యము= మిక్కిలి నిందించదగినది; 

అయ్యెన్‌+ అని; భామిని= కోపం గల (స్తీ - ద్రౌపది; భీత+ఐ= భయపడిందై; కృష్ణున్‌= శ్రీ కృష్ణుణ్ణి; తలంచెన్‌= తలచుకొన్నది. 


తాత్సర్యం: “ఈ విధంగా నన్ను జుట్టుపట్టి ఈడ్సితేవటం ఉచితం కాదని భావించక, ఈ కురువంశప్రముఖులంతా 
చూస్తుండగా, (క్రొపిన ఈ దుళ్ళాసనుడు న న్నవమానిస్తున్నాడు. అన్ని ధర్మాలు పూర్తిగా తెలిసినవా ళ్ళని పేరు 
పొందిన ఈ భరతనీరుల వంశం ఈనాడు అధర్మం పెరగటంచేత ఎంతో నిందించదగినది అయింి దని 
కోపించిన (ద్రౌపది భయపడి శ్రీకృష్ణుణ్ణి స్మరించింది. 


నిశేషం: కురువంశపు పెద్దలను ఉద్దేశించి (ద్రౌపది అన్నమాటల్లో మంటలు కనబడకపోవచ్చు గాని వేడిమాత్రం విపరీతంగా 
ఉంది. (భయభావదీప్తిని సూచిస్తూ జౌజ్జ్యల్యంతో కూడుకొన్న మాటలరచన గల ఈ పద్యంలో కాంతిగుణం ప్రకాళిస్తున్నది. 
-సంపా.) 


వ. ఇట్లు జగత్రయ విజయ భుజవీర్య సనాథులైన నాథులు గలిగియు ననాథయుంబోలె. బాంచాలరాజపుత్రి 
భయార్తయై యార్తజన శరణ్యుండైన జగన్నాథు జనార్దనుం దలంచుచుగపట ద్యూతమధుమదోన్మత్తుండయిన 
ధర్మపుత్తు నిమిత్తంబున నుద్గతంబయిన పాండవపరాజయ దహనంబు( దన రూక్ష కటాక్ష వీక్షణ వచనంబుల( 
బ్రవర్తించుచున్నదాని జూచి దుఃఖితుండై భీమసేనుండు ధర్మరాజున కి ట్లనియె. 220 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; జగ్మత్రయ, విజయ, భుజవీర్య, సనాథులు+ఐన= ముల్లోకాలను జయించగల భుజబలంతో 
కూడుకొన్న వాళ్ళయిన; నాథులు= భర్తలు; కలిగియున్‌; అనాథయున్‌+పోలెన్‌= భర్తలేని దాని వలె-అంటే దిక్కులేని దాని వలె; 
పాంచాల రాజపుత్రి= (ద్రౌపది; భయ+ఆర్త+ఐ= భయంచేత దుఃఖంపొందిందై; ఆర్తజనశరణ్యుండు+ఐన= దుఃఖంలో ఉండే 
జనులు రక్షణ వేడదగినవాడైన; జగన్నాథున్‌= జగత్తు కంతటికి ప్రభు వైనవాణ్ణ్డి; జనార్దనున్‌= శ్రీమహావిష్ణువును - ఆయన 
అవతారమైన శ్రీకృష్ణుణ్రి; తలంచుచున్‌= తలచుకొంటూ; కపట, ద్యూత, మధు, మద+ఉన్మత్తుండు+అయిన= కపటపుజూదమనే 
మద్యపానమదంచేత మిక్కిలి మత్తెక్కి ఉన్న వాడైన; ధర్మపుత్తు, నిమిత్తంబునన్‌= ధర్మరాజు కారణంగా; ఉద్లతంబు+అయిన= 
పుట్టిన; పాండవ పరాజయ, దహనంబున్‌= పాండవుల ఓటమి అనే అగ్నిని; తన, రూక్ష కటాక్ష, వీక్షణ, వచనంబులన్‌= 
తనయొక్క కఠినాలైన చూపులలో, మాటలలో; (ప్రవర్తించుచున్నదానిన్‌= (ప్రకటిస్తున్న ద్రౌపదిని; చూచి; దుఃఖితుండు+ఐ= 
దుఃఖంపొందినవాడై; భీమసేనుండు; ధర్మరాజునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 237 


తాత్పర్యం: ఈ విధంగా ముల్లోకాలను జయించగల భుజబలం ఉన్న భర్తలు గల ద్రౌపది, దిక్కులేనిదానిలా 
భయంతో దుఃఖిస్తూ - దుఃఖంలో ఉన్నవా ళ్ళందరు శరణు వేడదగినవాడు, జగత్తు కంతటికి ప్రభువు అయిన 
శ్రీకృష్ణుణ్ణి మనస్సులో తలచుకొంటూ, కపటపు జూద మనేమద్యపానమదంచేత మత్తెక్కిన ధర్మరాజువల్ల పుట్టిన 
పాండవుల ఓటమి అనే అగ్నిని కఠినాలైన తన చూపుల్లో, మాటల్లో వ్యక్తం చేయటం చూచి, భీమసేనుడు 
దుఃఖపడుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


విశేషం: అలం. రూపకం. అందరు ఉన్నా (ద్రౌపదికి ఎవ్వరూ లేనట్లే అయింది. ఇక దిక్కులేనివాళ్ళకు దేవుడే దిక్కుగదా! 
అందుకే ఆమె శ్రీకృష్ణుణ్ణి స్మరించింది. 
క ధన కనక రత్నవరవా। హన ధరణీ రాజ్యములును నాయుధములు మ 

మ్మును నోటువడుట యుచితమ । యినసన్నిభ! వీని కెల్ల నీశుండ వగుటన్‌. 221 


ప్రతిపదార్థం: ఇన, సన్నిభ= సూర్యునితో సమానమైనవాడా! ఓ ధర్మరాజా! ధన, కనక, రత్న, వరవాహన, ధరణి, 
రాజ్యములునున్‌= డబ్బును, బంగారాన్ని, రత్నాలను, శశ్రేష్టములైన వాహనాలను, రాజ్యాన్ని, ఆయుధాలను; మమ్మునున్‌= 
తమ్ముళ్ళమైన నలువురను; వీనికిన్‌+ఎల్లన్‌= వీటి కన్నింటికి; నీవు; ఈశుండవు= (ప్రభుడవు; అగుటన్‌= అవటంచేత; ఓటు, 
పడుట= జూదంలో ఒడ్డి ఓడిపోవటం; ఉచితము+అ= తగినదే. 


తాత్సర్యం: సూర్యునితో సమానమైన ఓ ధర్మరాజా! ధన, కనక, రత్న, వాహనాలకు, రాజ్యానికి, ఆయుధాలకు, 
తమ్ములమైన మా నల్వురకు - నీవు ప్రభుడవు. కాబట్టి, జూదంలో ఒడ్డి ఓడిపోవటం ఉచితమే. 


క. ద్రుపదతనూజం బణముగ6 । గపటద్యూతమునం జేయంగా. దగునె జనా 
ధిప! యిది దుష్టద్యూతము । నెపమున( బరిభూత యయ్యె నిష్కరుణులచేన్‌. 222 


ప్రతిపదార్థం: జన+అధిప= రాజా!; ద్రుపద, తనూజన్‌= (ద్రౌపదిని; కపట, ద్యూతమునన్‌= మోసపు జూదంలో; పణముగాన్‌= 
పందెంగా; చేయంగాన్‌+తగునె= చేయటం తగునా?; ఇది= ద్రౌపది; దుష్ట ద్యూతము, నెపమునన్‌= ఈ చెడుజూదం 
కారణంగా; నిష్కరుణులచేన్‌= దయలేని వారి చేత; పరిభూత+అయ్యెన్‌= అవమానించబడినది అయింది. 


తాత్పర్యం: ఓరాజా! (ద్రౌపదిని కపటపు జూదంలో పందెంగా ఒడ్డదగునా! ఈ చెడుజూదం కారణంగా ఆమె ఈ 
దయలేనివాళ్ళచేత అవమానింపబడింది. 


వ. 'శకునికైతవం బెటఖింగియుం బాపద్యూతంబునం బ్రవర్తించి యధర్మ ప్రవృత్తుండ వయితి కావున భవద్దాహు 
దాహంబు సేయవలయు' నని కోపించి పలికినం బవనతనయునకు నర్గునుం డి ట్లనియె. 223 


ప్రతిపదార్థం: శకుని, కైతవంబు= శకునియొక్కకపటాన్ని; ఎజింగియున్‌= తెలిసియు; పాప, ద్యూతంబునన్‌= చెడ్డజూదంలో; 
(ప్రవర్తించి= పాల్గొని; అధర్మ (ప్రవృత్తుండవు+అయి తి= అధర్మంలో నడిచినవాడి వయ్యావు; కావున; భవత్‌+బాహు, దాహంబు= 
నీయొక్క చేతులను కాల్చటం; చేయవలయున్‌, అని కోపించి; పలికినన్‌, పవనతనయునకున్‌= వాయుదేవుని కుమారుడైన 
భీమునికి; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌. 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “కునిమోసం తెలిసికూడ నీవు చెడుజూదంలో పాల్తొని, అధర్మమార్గాన నడిచినవాడి వయ్యావు. 
అందుచేత నీ చేతులు కాల్ఫాలి' అని కోపంతో పలికిన భీమునికి అర్జునుడు ఇలా అన్నాడు. 


విశేషం: ఇక్కడ మూలంలో “బాహూ తే సం(ప్రధక్ష్యామి సహదేవాన్ని మానయ” (భండార్కరు (ప్రతి 2-61-6) అని ఉంది. 
సహదేవుణ్ణి అగ్ని తెమ్మనటం తెలుగులో లేదు. కాగా బాహూ తే సంప్రధక్ష్యామి' అనటాన్ని రెండు విధాలుగా పండితులు 
అన్వయించటం జరిగింది. తే బాహూ= నీ బాహువులను; సం(ప్రధక్ష్యామి= తగులబెడతాను - అనటం ఒకటి, తే=తే(పురతు), 
బాహూ=(మమ) బాహూ, సం(ప్రధక్ష్యామి= తగులబెడతాను (నీ ఎదుట నా బాహువులను తగులబెడతాను) అని అనటం 
మరొకటి. భీముడు అన్నగారి బాహువులను తగులబెడతానని అంటాడా? అందుచేత ఏమీ చేయలేక తన బాహువులను తానే 
తగులబెట్టుకొంటా నన్నా డని మరొక వర్గంవారి అభిప్రాయం. కాని, ఆ సందర్భంలో ఆవేశపరుడైన భీముడు అన్నగారిని 
అలా అనటమే సమంజస మనిపిస్తున్నది. అందుచేతనే అర్జునుడు ధర్మరాజును సమర్థించవలసివచ్చింది. పైగా భీముడు 
ధర్మరాజును ఎదిరించి మాట్లాడిన సందర్భాలు భారతంలో లేకపోలేదు. నన్నయ అనువాదమే ఈ సందర్భంలో చక్కగా 
అతుకుతున్నది. 


సీ, ధర్మతనూజుండు ధర్మువు దప్పిన । ధరణీతలం బెల్లం దల్లడిల్లు6; 
దగిలి సుహృద్ద్యూత ధర్మయుద్దములకు6 । బరులచే( బిలువంగంబడి విభుండు 
బ్‌ థి 
గడగక విముఖుండు గాం జన దని శుభ । క్షాత్రధర్మంబు లోకంబునందు 
నిలిపె దా; నిది పతినేరమియే? దైవ । వైపరీత్యం బైన వనర దగునె? 


ఆ. గురుల ధర్మపరుల. గోపించి ధీరు ల । తిక్రమింతురే? తదీయనిత్య 
ధర్మగౌరవం బధార్షికు లగుచున్న | పరులచేత( జెటుపంబడియె నిట్లు. 224 


ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; ధర్మువు= ధర్మం; తప్పినన్‌; ధరణీతలంబు+ఎల్లన్‌= భూమండలం అంతా; 
తల్లడిల్లున్‌; తగిలి= వెంటబడి; సుహృత్‌+ద్యూత, ధర్మయుద్దములకున్‌= స్నేహంగా ఆడుకొనే జూదానికి, ధర్మంకోసం చేసే 
యుద్దానికి; పరులచేన్‌= ఇతరులచేత; పిలువంగంబడి; విభుండు= రాజు; కడగక= పూనుకొనక; విముఖుండు= పెడమొగం 
పెట్టినవాడు; కాన్‌+చనదు+అని= కాకూడ దని; శుభ, క్షాత్ర, ధర్మంబు= శుభమైన క్షత్రియధర్మాన్ని; లోకంబునందున్‌; తాన్‌= 
తాను; నిలిపెన్‌; ఇది; పతి, నేరమియే= ధర్మరాజుయొక్క అజ్ఞానమా?; దైవవైపరీత్యంబు+ఐనన్‌= దేవునిదయ తారుమారైతే; 
వనరన్‌= దుఃఖించ; తగునె= తగునా?; గురులన్‌= పెద్దవాళ్ళను; ధర్మపరులన్‌= ధర్మాన్ని పాటించేవాళ్ళను; కోపించి; 
ధీరులు= నీవంటి ధైర్యవంతులు; అతిక్రమింతురే= మర్యాదను మీరుతారా!; తదీయ, నిత్య, ధర్మ, గౌరవంబు= ఆయనయొక్క 
(ధర్మరాజుయొక్క) శాశ్వతమైన ధర్మంయొక్క గొప్పతనం; అధార్మికులు= ధర్మహీనులు; అగుచున్‌+ఉన్న; పరులచేతన్‌= 
ఇతరులచేత; ఇట్లు; చెజుపన్‌+పడియెన్‌= చెడగొట్టబడింది. 


తాత్సర్యం: ధర్మరాజే ధర్మం తప్పితే భూమండలమంతా తల్లడిల్లదా? స్నేహంగా ఆడుకొనే జూదానికి, ధర్మంకొరకు 
చేసే యుద్ధానికి ఇతరులు పలుమార్హు పిలిస్తే, ప్రభువైనవాడు అందుకు పూనుకోకుండా, పెడమొగంపెట్టి పోకూడదన్న 
శుభక్షత్రియధర్మాన్ని, ఆయన లోకంలో నిలిపాడు. అంతేకాని ధర్మరాజు ఈ జూదమాడటం అజ్ఞానంవల్లనా? 
దైవానుగ్రహం తారుమారైతే అందుకు దుఃఖించటం తగునా? ధర్మజుని శాశ్వతమైన ధర్మగౌరవం- ధర్మహీనులైన 
ఇతరులచేత ఈ విధంగా చెడగొట్టబడింది. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 239 
విశేషం: అర్జ్హునునిసమర్హన భీముని ఆ(గ్రహావేశానికి సకాలంలో చక్కని అడ్డుకట్ట వేసింది. 
జ (cs) స © 


వ. అనుచు దుఃఖితులగు చున్న పాండవులను దుశ్శాసనాపకృష్ణయమై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి 

వికర్ణుం డన్యాయశ్రవణవికర్ణులై మిన్నకున్న సభ్యుల కి ట్లనియె. 225 
ప్రతిపదార్థం: అనుచున్‌; దుఃఖితులు+అగుచున్‌+ఉన్న; పాండవులను; దుళ్ళాసన+అపకృష్ణ-ఐ= దుశ్ళాసనునిచేత ఈడ్వబడిందై; 
సభా+అంతరమునన్‌= సభమధ్య; ఉన్న; (ద్రౌపదిన్‌, చూచి; వికర్ణుండు; అన్యాయ, (శ్రవణ, వికర్ణులు+ఐ= అన్యాయాన్ని 
వినటానికి చెవులు లేనివాళ్ళయి - అంటే అన్యాయాన్నిగూర్చి వినటానికి ఒల్లనివాళ్ళయి; మిన్నక+ఉన్న= ఊరకున్న; సభ్యులకున్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని దుఃఖిస్తున్న పాండవులను, దుశ్చాసనునిచేత ఈడ్వబడి సభామధ్యంలో ఉన్న (ద్రౌపదిని చూచి, 
అన్యాయాన్ని గూర్చి వినటానికి ఇష్టపడని సభాసదులతో వికర్ణుడు ఇలా అన్నాడు. 


విశేషం: దుర్యోధనుని తొంబయితొమ్మిదిమంది తమ్ముళ్ళలో వికర్ణుడు ఒకడు. కొంత న్యాయాన్యాయ పరిగణన, ధార్మికావేశం 


కలవాడు. 
క, సమచిత్తవృత్తు లగు బు । ద్దిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా 
రము సేయ వలయు; నవిచా । రమున( బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్‌. 226 


ప్రతిపదార్థం: సమచిత్తవృత్తులు+అగు= పక్షపాతం లేని మనస్సు కలవాళ్ళయిన; బుద్దిమంతులకున్‌= మేధావులకు- 
ఆలోచనాపరులకు; ఇప్పుడు; (ద్రౌపదీ, ప్రశ్న= (ద్రౌపది వేసిన ప్రశ్న; విచారము, చేయవలయున్‌= ఆలోచించవలసి ఉన్నది; 
అవిచారమునన్‌= ఆలోచించకుండ; (ప్రవర్తిల్లుట= ఉండటం; అది; నరకహేతువు+అగున్‌= నరకం పొందటానికి కారణ 
మవుతుంది. 


తాత్పర్యం: పక్షపాతంలేని బుద్దిమంతు లంతా ఇప్పుడు [ద్రౌపది అడిగిన ప్రశ్నను విచారించవలసిన అవసరముంది. 
అలా విచారించకుండ మన కెందుకు లెమ్మని ఊరకుంటే అది నరక హేతు వౌతుంది. 


వ. 'ఇక్కురువృద్దు లైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులును నాచార్యులయిన ద్రోణకృపాదులుం బలుకరైరి; యున్న 
సభాసదులెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం'డనిన నెవ్వరుం బలుకకున్న 'నే నిందు ధర్మ 
నిర్ణయంబు సేసెద; నెల్లవారును వినుండు; జూదంబును వేటయు. బానంబును బహుభక్షణాసక్తియు 
నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలిన పురుషుండు ధర్మువుం దప్పివర్తిల్లు; నట్టి వాని కృత్యంబులు సేకొనం 
దగవు; కిత వాహూతుండై వ్యసనవర్తి యయి పరాజితుం డయిన పాండవాగ్రజుండు పాండవుల కందటికు 
సాధారణ ధనంబయిన పాంచాలి. బణంబు. జేసిం గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోనులి నేకవస్ర్ర నిట 
దోడ్కొని తెచ్చుట యన్యాయం' బనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె. 227 

ప్రతిపదార్థం: -ఈ+కురువృద్దులు+ఐన= ఈ కురువంశపు పెద్దలైన; భీష్మ, ధృతరాష్ట్ర, విదుర+ఆదులునున్‌= భీష్ముడు, 

ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలయినవాళ్ళూ; ఆచార్యులు+అయిన= గురువులైన; (ద్రోణ, కృప+ఆదులున్‌= (ద్రోణుడు, 
కృపుడు మొదలయినవాళ్ళూ; పలుకరు+ఐరి= మాటాడకున్నారు; ఉన్న= మిగిలిఉన్న- తక్కిన; సభాసదులు+ఎల్లన్‌= సభలో 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూర్చున్న ధర్మం తెలిసిన వాళ్ళంతా; కామ, (కోధ+ఆదులు= రాగం, ద్వేషం మొదలైనవి; తక్కి= మాని; విచారించి= 
ఆలోచించి; చెప్పుండు; అనినన్‌; ఎవ్వరున్‌= ఎవరుకూడ; పలుకక; ఉన్నన్‌; ఏన్‌= నేను; ఇందున్‌= ఇక్కడ; ధర్మనిర్ణయంబు= 
ధర్మాన్ని గురించిన నిర్ణయం; చేసెదన్‌; ఎల్లవారును= అందరు; వినుండు; జూదంబును; వేటయున్‌; పానంబును= 
మద్యపానం; బహు, భక్షణ+ఆసక్తియున్‌= అతిగా తినటంలోని మితిమీరిన కోరిక; అను నాలుగు, దుర్వ్యసనంబులన్‌= చెడు 
వ్యసనాలలో; తగిలిన= తగుల్కొన్న; పురుషుండు= మానవుడు, ధర్మువున్‌= ధర్మాన్ని; తప్పి, వర్తిల్లున్‌= (ప్రవర్తిస్తాడు; అట్టి 
వాని; కృత్యంబులు= పనులు; చేకొనన్‌, తగవు= లెక్కలోకి తీసుకోదగినవికావు; కితవ+ఆహూతుండు+ఐ= జూదరిచేత 
పిలువబడినవాడై; వ్యసన, వర్తి+అయి= జూదవ్యసనంలో తగుల్కొన్నవాథై; పరాజితుండు+అయిన= ఓడిపోయిన; 
పాండవ+అ(గ్రజుండు= పాండవులందు ముందు పుట్టినవాడు - ధర్మరాజు; పాండవులకున్‌+అందణకు; సాధారణ 
ధనంబు+అయిన= ఉమ్మడిసొమ్ము అయిన; పాంచాలిన్‌= (ద్రౌపదిని; పణంబున్‌+చేసెన్‌= పందెంగా చేశాడు; కావున; (ద్రౌపది; 
అధర్మ, విజిత= అధర్మంచేత జయింపబడింది; ఆ+కోమలిన్‌= ఆ సుకుమారిని; ఏక, వస్త్రన్‌= ఒకే బట్టను ధరించినదానిని; 
ఇటన్‌= ఇక్కడికి; తోడ్కొని; తెచ్చుట; అన్యాయంబు; అనిన; వికర్ణు, పలుకులకున్‌= వికర్ణుని మాటలకు; ఒడంబడక= 
ఒప్పుకొనక; కర్గుండు; వానికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ కురువంశపు పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలయినవాళ్ళూ, గురువులైన 
ద్రోణుడు, కృపుడు మొదలయినవాళ్ళూ మౌనంగా ఉన్నారు. సభలో కూర్చున్నవాళ్ళలో మిగిలిన ధర్మజ్ఞులైనా 
రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి” - అని వికర్ణు డనగా, ఎవ్వరూ పలుకలేదు. అప్పుడు వికర్ణుడు 'నేనే ఇక్కడ 
ధర్మనిర్ల్ణయం చేస్తాను. అందరు వినండి. జూదం, వేట, మద్యపానం, అతిగా తినటం అనే నాలుగూ చెడు 
వ్యసనాలు. వీటిలో తగుల్కొన్న మానవుడు ధర్మంతప్పి ప్రవర్తిస్తాడు. అలాంటివాడి పనులు లెక్కలోకి తీసుకోకూడదు. 
జూదగానిచేత ఆహ్వానించబడ్డి, జూదవ్యసనంలో తగుల్కొని ఓడిపోయిన ధర్మరాజు, పాండవు లందరికి ఉమ్మడిసామ్ము 
అయిన పాంచాలిని పందెంగా చేశాడు. అందుచేత ఆమె అధర్మంచేత జయించబడింది. ఆ సుకుమారిని- 
ఒకేవస్త్రం ధరించి ఉన్నదాన్ని, ఇక్కడికి తీసుకొని రావటం అన్యాయం” అని వికర్ణు డనగా ఆ మాటలను 
అంగీకరించక కర్షు డతనితో ఇలా అన్నాడు. 


విశేషం: వ్యసన మంటే కామ(క్రోధాదులవల్ల పుట్టే దోషం. ఇవి ఏడు. జూదం, మద్యపానం, వేట, (స్తీవ్యామోహం (ఈ నాలుగు 
కామం వల్ల పుట్టేవి), వాక్సారుష్యం, దండపారుష్యం, అర్ధదూషణం (ఈమూడూ (క్రోధంవల్ల పుట్టేవి). పై వచనంలో 'బహుభక్షణాసక్తి' 
అనే దానికి 'పరనారీ బహుళాసక్తి అనే పాఠాంతరం ఉంది. ఇదే మెల్తరం, మూలానుగుణం అనిపిస్తుంది. 
ఆ. 'ఎల్లవారు నెటు(గ నొల్లని ధర్మువు । బేల! నీకు. జెప్ప నేల వలసె? 

జిటుతవాని కింత తటుసంటి పలుకులు । సన్నె వృద్దజనము లున్నచోట? 228 
ప్రతిపదార్థం: ఎల్లవారున్‌= అందరు; ఎలు6(గన్‌+ఒల్లని= తెలియటానికి ఇష్టపడని; ధర్మువు= ధర్మం; బేల= మూఢుడా! 
నీకున్‌, ఏల; చెప్పన్‌, వలసెన్‌= చెప్పవలసివచ్చింది, వృద్ద, జనములు= పెద్దవాళ్ళు; ఉన్నచోటన్‌; చిణుతవానికిన్‌= చిన్నవాడికి; 

అ డై 

ఇంత; తలుసంటి, పలుకులు= అధికప్రసంగాలు; చన్నై= తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ఎవ్వరూ తెలియటానికి ఇష్టపడని ధర్మాన్ని మూఢుడా! నీ వెందుకు చెప్పవలసివచ్చింది? పెద్దవా 
ళ్ళుండే చోట చిన్నవాడికి ఈ అధికప్రసంగా లెందుకు? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 241 


విశేషం: నిండుసభల్లో పెద్ద లెవరైనా పిన్నవారిని ఈసడింపుతో అధిక్షేపించే సందర్భాలలో ఈ పద్యాన్ని వాడుతూ ఉండటం 
ప్రసిద్ది. అది నన్నయగారి రుచిరార్టసూక్తిమత్సానికి మచ్చుతునక. ఈ పద్యరచనలో “బేల!” అన్నసంబోధన అవ హేళనాత్మకం. 
'చిఖుతవాని కింత తణుసంటిపలుకులు' అనేమాట అధిక్షేపాత్మకం. తెలుగుమాటలతో కూడిన వాక్యాల నృత్యవద్భావం. 
అగ్రామ్యత్వస్ఫూర్తి కల ఈ పద్యంలో ఉదారత ఉజ్జ్వలంగా పోషించబడింది. (సంపా.) 


వ. నీవు ద్రౌపది నధర్మవిజిత యని పలికితి; సభాసదులెల్ల నెటుంగ ధర్మజుండు దన సర్వస్వమ్ము నొడ్డి యోటువడి 
నప్పు డిది వానికి వెలిగాదు గావున ధర్మవిజితయ; యిట్లు గానినాండు పాండవు లిందటును దీని విజితంగా 
నేల యొడంబడుదురు? మలి యేకవస్రయై యున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్మువు గాదంటి; 

(౮ ౭ ఇ 
భార్యకు దైవవిహితుం డయిన భర్త యొక్కరుండ; యిది యనేకభర్తక గావున బంధకి యనంబడు; నిట్టిదాని 
విగతవస్తం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లే దని కర్లుండు వికర్లువచనంబులకుం బ్రత్యాఖ్యానంబు సేసిన 
(౯ ఇ ణ ణ గో 
విని, దుర్యోధనుండు దుశ్మాసనుం బిలిచి 'యిప్పాండవులయు ద్రౌపదియు వస్రంబు లపహరింపు' మని 
పంచిన దాని నెటింగి. 229 


ప్రతిపదార్థం: నీవు; (ద్రౌపదిన్‌; అధర్మ విజిత= అధర్మంచేత జయించబడినది; అని; పలికితి= పలికావు; సభాసదులు+ఎల్లన్‌= 
సభలో కూర్చున్న ధర్మం తెలిసిన వాళ్ళంతా; ఎయుంగన్‌; ధర్మజుండు; తన, సర్వస్వమ్మున్‌= తనకున్న సంపద నంతా; ఒడ్డి; 
ఓటుపడి నప్పుడు= ఓడిపోయి నప్పుడు; ఇది= ఈ (ద్రౌపది; వానికిన్‌= ఆ ధర్మరాజుకు; వెలి, కాదు, కావునన్‌= పరాయిది 
కాదు కనుక; ధర్మవిజిత+అ= ధర్మంచేత జయించబడినదే; ఇట్లు; కాని, నాండు= కానిరోజు; పాండవులు+ఇందణును= 
పాండవులంతా; దీనిన్‌= ఈ (ద్రౌపదిని; ఏల, విజిత(గాన్‌= జయించబడిన దానినిగా; ఒడంబడుదురు= అంగీకరిస్తారు; మటి= 
మరియు; ఏక, వస్త్ర, ఐ= ఒకే వస్త్రాన్ని ధరించినదై; ఉన్న; దీనిన్‌; సభకున్‌, తోడ్కొని= వెంటబెట్టుకొని; వచ్చుట; ధర్మువు= 
ధర్మం; కాదు+అంటి; భార్యకున్‌; దైవవిహితుండు+అయిన= దైవంచేత ఏర్పాటు చేయబడిన; భర్త; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
ఇది= ఈ ద్రౌపది; అనేక, భరక= పెక్కుమంది భర్తలు కలది; కావునన్‌; బంధకి= రంకుటాలు; అనంబడున్‌; ఇట్టిదానిన్‌; 
విగతవస్త్రన్‌+చేసి= తొలగించబడిన వ(స్తాలు కలదానినిగా చేసి - అంటే నగ్నంగా; తెచ్చినను; ధర్మ, విరోధంబు= ధర్మానికి 
వ్యతిరేకం; లేదు+అని; కర్టుండు; వికర్ణు, వచనంబులకున్‌= వికర్షుని మాటలకు; (ప్రతి+ఆఖ్యానంబు; చేసినన్‌= నిరాకరణ 
చేసిన - అంటే (త్రోసిపుచ్చి మాట్లాడగా; విని; దుర్యోధనుండు; దుశ్ళాసనున్‌; పిలిచి; ఈ+పాండవులయు= ఈపాండవులయొక్క; 
ద్రౌపదియు= ద్రౌపదియొక్క; వస్త్రంబులు; అపహరింపుము= లాగికొనుము; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; దానిన్‌; ఎటింగి= 
తెలుసుకొని. 


తాత్సర్యం: 'నీవు, ద్రౌపది అధర్మంగా జయించబడిం దని పలికావు. సభలో కూర్చున్న ధర్మజ్ఞాలంతా చూస్తుండగా 
ధర్మరాజు తన సర్వస్వాన్నీ ఒడ్డి ఓడిపోయాడు. ఈ (ద్రౌపది అతనికి పరాయిమనిషి కాదు. అందుచేత అదికూడ 
ధర్మంగా జయించబడినట్లే అలా కాకుంటే పాండవులంతా దానిని ఎందుకు జయించబడిన దానినిగా అంగీకరిస్తారు? 
కాగా, ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నదాన్ని సభకు తోడ్కొని రావటం ధర్మం కా దన్నావు. భార్యకు భగవంతుడు 
విధించిన భర్త ఒక్కడే. ఇది పెక్కుమంది భర్తలు కలది. అందుచేత బంధకి. ఇలాంటిదాన్ని బట్టలు లేకుండ 
నగ్నంగా తెచ్చినా తప్పు లేదు" అని కర్గుడు వికర్ణుని మాటలను త్రోసిపుచ్చి పలుకగా - దుర్యోధనుడు విని, 
దుళ్ళాసనుణ్ణి పిలిచి *“ఈపాండవులవి, (ద్రౌపదివి వస్త్రాలు లాగితీసుకో' అని ఆజ్ఞాపించగా దానిని తెలుసుకొని. 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: వ(స్తాపహరణాన్ని సూచించినవాడు, (ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్సినవాడు - కర్షుడు. 


క. కితవవ్యవసాయపరా । జితు లగుటం జేసి బలిమి చెడి పాండుసుతుల్‌ 

ధృతి. దమ పయిపుట్టము లా । యతకీర్తులు మున్నపెట్టి యా సభ నున్నన్‌. 230 
ప్రతిపదార్థం: కితవ, వ్యవసాయ, పరాజితులు+అగుటన్‌+చేసి= జూదమాడే ప్రయత్నంలో ఓడిపోయిన వాళ్ళుకావటంచేత; 
పాండుసుతుల్‌= పాండురాజుపుత్రులు - పాండవులు; ఆయతకీర్తులు= గొప్ప కీర్తికలవాళ్ళు; బలిమి, చెడి= బలహీనులై; 
ధృతిన్‌= ధైర్యంతో; తమ; పయి పుట్టములు= పై బట్టలు; మున్న= ముందుగానే; పెట్టి= తీసిపెట్టి; ఆ, సభన్‌= ఆ సభలో; 
ఉన్నన్‌= ఉండగా. 


తాత్సర్యం: జూద మాడే ప్రయత్నంలో ఓడిపోయినవాళ్ళు కావటంచేత, ఎంతో కీర్తిమంతులైన పాండవులు బలహీనులై 
తమ పై బట్టలు ముందే తీసిపెట్టి ఆ సభలో నిలిచారు. 


దుశ్తాసనుండు ద్రౌపది కట్టిన పుట్టం బొలుచుట (సం. 2-61-40) 


(ఈక 


ఇది సేయం గా దని మది విచారింపక । సద్గర్దితుండు దుశ్మాసనుండు 

నెట్టన ద్రౌపది గట్టిన పుట్టంబు | సభలోన విడె నాశంక లేక 

యుడుగక యొలువంగ6 బడియు ము నృ్నపనీత | మైన తద్వస్త్రంబు నట్టి వలువ 
లలితాంగిజఘనమండలమున( బాయక । యొప్పుచు నున్న నయ్యువిద6 జూచి 


ఆ. సభ్యులెల్ల నుదితసమ్మదు లయిరి దు । శృాసనుండు వస్రచయము పర్వ 
తోపమాన మయిన నొలువంగ నోపక | యుడిగె లజ్జ. బొంది యుక్కు దక్కి. 231 


ప్రతిపదార్థం: సత్‌+గర్హితుండు= సజ్జనులచేత నిందించబడినవాడు; దుశ్ళాసనుండు; ఇది; చేయన్‌+కాదు+అని= చేయ 
కూడని దని; మదిన్‌= మనస్సులో; విచారింపక= ఆలోచించక; నెట్టన= అడ్డులేకుండా; (ద్రౌపది; కట్టిన= కట్టుకొనిన; పుట్టంబు= 
వస్త్రం; ఆశంక, లేక= సంకోచం లేకుండ; సభలోనన్‌; విడ్భెన్‌= విప్పాడు; ఉడుగక= ఆపకుండ; ఒలువంగ(బడియున్‌= 
విప్పబడి; మున్ను+అపనీతము+ఐన= ముందు తొలగింపబడిందైన; తత్‌వస్త్రంబు, అట్టి, వలువ= ఆ వస్త్రంవంటి వస్త్రమే; 
లలిత+అంగి, జఘన, మండలమునన్‌= మనోహరాలైన అవయవాలు కల (ద్రౌపదియొక్క మొలభాగాన; పాయక= ఎడతెగక; 
ఒప్పుచున్‌; ఉన్నన్‌; ఆ+ఉవిదన్‌= ఆకాంతను; చూచి; సభ్యులు+ఎల్లన్‌= సభలోని సభ్యులంతా; ఉదిత, సమ్మదులు+అయిరి= 
పుట్టిన సంతోషం కలవా ళృ్ళయ్యారు- అంటే సంతోషించారు; వస్త్రచయము= బట్టల సమూహం; పర్వత+ఉపమానము= 
పర్వతంతో సమానం; అయినన్‌; దుశ్చాసనుండు; ఒలువంగన్‌+ఓపక= విప్పలేక; ఉక్కు, తక్కి= పట్టువిడిచి; లజ్జన్‌+పొంది= 
సిగ్గుచెంది; ఉడిగెన్‌= ఊరకున్నాడు. 


తాత్సర్యం: సజ్జనులచేత నిందించబడిన దుశ్చాసనుడు, ఇది చేయకూడ దని మనస్సులో విచారించక, అడ్డులేనివాడై, 
ఆ ద్రౌపది కట్టుకొన్న వస్త్రాన్ని నిస్సంకోచంగా నిండు సభలో విప్పాడు. ఆపకుండా అతడు విప్పుతున్నా ముందు 
తొలగించబడ్డ వస్త్రంవంటి వస్త్రమే- ఆ లలితాంగి మొలభాగంమీద ఎడతెగకుండా ఉండటం చూచి సభలోని 
సభ్యులంతా సంతోషించారు. విప్పిన వస్త్రసమూహం కొండలా గుట్టపడగా దుశ్చాసనుడు ఇక విప్పలేక, పట్టు విడిచి, 
సిగ్గుచెంది ఊరకుండిపోయాడు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 243 


విశేషం: కులకాంతకు ఇంతకంటె ఘోరావమానం ఏముంది? అయినా అంతమంది సభలో ఉండి దాన్ని ఆపలేకపోయారు. 
ఊహించుకొంటే చాలు ఎవరికైనా రక్తం ఉడికిపోతుంది. అది చూచి ఎవరు ఊరుకొన్నా- భీముడు ఊరుకొంటాడా? 


వ. ఇట్లు భీమసేనుండు ద్రుపదరాజనందనకు దుశ్శాసనుండు సేసిన యవమానంబు సూచి కోపరక్తాంత 
నయనుం డగుచు నంతకాకారంబున దంతసందష్టదారుణముఖుండయి యెల్లవారును విన ని ట్లనియె. 

232 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; భీమసేనుండు; ద్రుపదరాజ నందనకున్‌= (ద్రుపదరాజు కూతురైన (ద్రౌపదికి; దుశ్ళాసనుండు; 
చేసిన; అవమానంబు; చూచి; కోప, రక్త+అంత+నయనుండు= కోపంచేత ఎరుపెక్కిన చివరలు గల కన్నులు కలవాడు; 


అగుచున్‌; అంతక+ఆకారంబునన్‌= యముని రూపాన; దంత, సందస్ట్ర దారుణ, ముఖుండు+అయి= పళ్ళుకొరకటంచేత 
భయంకరమైన ముఖం కలవాడై; ఎల్లవారును; వినన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఈ విధంగా (ద్రుపదరాజపుత్రికి దుశ్శాసనుడు చేసిన అవమానాన్ని చూచి, భీమసేనుడు కళ్ళెర్ర చేశాడు. 
పళ్ళు కొరుకుతూ, భయంకరముఖంతో యమునిలా అందరూ వినేటట్లు ఇలా అన్నాడు. 


మ. కురువృద్దుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో 

ద్దురు(డై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్మాసనున్‌ లోకభీ 

కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్మైలరక్తోఘ ని 

ర్హ్యర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌. 233 
ప్రతిపదార్థం: కురు, వృద్దుల్‌= కురువంశపు పెద్దలు; గురు, వృద్ద, బాంధవులు= గురువులు, వృద్దులు, బంధువులు; 
అనేకుల్‌= పెక్కుమంది; చూచుచుండన్‌; మద+ఉద్దురుండు+ఐ= పొగరుచేత బరువైనవాడై- అంటే పొగరు పెరిగి చెలరేగినవాడై; 
ద్రౌపదిన్‌; ఇట్టు= ఈ విధంగా; చేసిన; ఖలున్‌= |క్రూరుడైనవాణ్ణి; దుళ్ళాసనున్‌; ఉర్వీపతి= రాజైన దుర్యోధనుడు; చూచుచుండన్‌; 
అనిన్‌= యుద్దంలో; లోకభీకరలీలన్‌= లోకానికి భయం కలిగించే రీతిగా; వధియించి= చంపి; తత్‌+విపుల, వక్షస్‌+శైల, 
రక్త+ఓఘ, నిర్భ్హరము= ఆ దుశ్ళాసనుడియొక్క విశాలమైన రొమ్ము అనే పర్వతంలోని రక్షప్రవాహ మనే సెలయేటిని; 
ఉ(గ్ర+ఆకృతిన్‌= భయంకరమైన రూపంతో; ఆస్వాదింతున్‌= పానం చేస్తాను. 


తాత్సర్యం: కురు వంశపు పెద్దలు, గురువులు, వృద్దులు, బంధువులు పెక్కుమంది చూస్తుండగా- పొగరెక్కి 
చెలరేగి, ద్రౌపదిని ఈవిధంగా చేసిన దుశ్ళాసనుణ్ణి రాజు (దుర్యోధనుడు) చూస్తుండగానే యుద్దంలో లోకభయంకరమైన 
రీతిలో వధించి, అతని విశాలవక్షసలమనే పర్వతంలోని రక్తప్రవాహమనే సెలయేటిని భయంకరాకారం ధరించి 
(తాగుతాను. 


విశేషం: అలం: రూపకం. అక్షరరమ్యమై, అర్థగంభీరమై, పద్యశిల్పంలో అతిప్రసిద్దమైన నన్నయ పద్యాల్లో ఇది ఒకటి, 
భయంకరాలై, భావిభారత మహాసంగ్రామానికి (ప్రాతిపదికలై, రౌద్రరసానికి ఉనికి పట్టులైన భీముని (ప్రతిజ్ఞల్లో ఇది మొదటిది. 
వినాలేగాని ఇందులోని ధకారాల్లో మహోగ్రుడైన భీముని గదాఘాతాలు, పిడిగుద్దులు వినిపించగలవు. చూడాలేగాని తరువాతి 
పదాల్లో, సమాసాల్లో-ఖలున్‌, దుళ్ళాసనున్‌ - అని ఖంగున తెగబలికి, కళ్ళురిమి, పళ్ళు బిగబట్టి, ఒక్క (గ్రుక్కలో “లోక 
భీకరలీలన్‌ వధియించి తద్విపుల వక్షత్షైల రక్తాఘ నిర్జర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌' అని 
బుసలు కొట్టుతూ, ఊగుతూ నిలిచిన భీముని భయంకరముఖాకృతిని చూడవచ్చు. “ద్రౌపది నిట్లు సేసిన ఖలునో అనటంలో 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుశ్శాసనుడు చేసిన పని ఎంత అవాచ్యమైనదో వ్యక్తమౌతున్నది. 'ఉర్వీపతి చూచుచుండన్‌' అనటంలో అవాచ్యం, అతి[క్రూరం 
అయిన ఈ పనికి అతణ్ణి పురికొల్పిన వ్యక్తి కట్టెదుటే దుష్ట్రదుశ్ళాసనుణ్ణి ఈ విధంగా కడతేరిస్తే గాని నాకసి తీర దనే భావం 
స్ఫురిస్తున్నది. 'ఆస్వాదింతు' ననటంలో తన కసితాపం తీరటానికి దుశ్శాసనుడి నెత్తురు భీముడి కెంత తియ్యని పానీయమో 
తెలుస్తున్నది. ఇక ఆనాటి భీముడి 'ఉగ్రాకృతి” ఊహించదగిందే కాని- వివరించ సాధ్యం కానిది. దుశ్శాసనుడి గుండె పగిలి 
నెత్తుటిధారలు పైకి చిమ్మినట్లే, పద్యంలోని (ప్రతిపదంలోనూ రౌద్రరసం పైకి ఎగుస్తున్నది. అందులోనూ మహా ప్రాణాక్షర 
వర్షవిన్యాస వైఖరి, అక్షరరమ్యతను రౌద్రరసోన్నిద్రంగా ఆవిష్కరింప చేసింది. 

వ. “ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిం దప్పినవాండ నగుదు' ననిన నతని యతిమానుషంబయిన 
మహావ్యవసాయంబున కద్దుతం బంది దిక్కులు చూడక ధిక్టబ్బముఖరిత ముఖు లగుచు సభాజనులు 
తమలో సపుత్రకుందయిన ధృతరాష్తు నిందించుచు ద్రుపదరాజపుత్రి వాక్యంబులు విచారింపక వృద్ధరాజు 
లుపేక్షించి' రనుచుండి; రంత నుద్యతబాహుం డయి విదురుం డెల్లవారిని వారించి యి ట్లనియె. 234 

ప్రతిపదార్థం: ఇట్టు= చెప్పినట్టు: చేయన్‌+ఐతిన్‌+ఏనిన్‌= చూయజాలకుంటే; పితృ, పితామహుల, గతికిన్‌= తండ్రితాతల 
మార్గానికి; తప్పినవాడన్‌; అగుదున్‌; అనినన్‌; అతని; అతిమానువంబు+అయిన= మానవశక్తికి మించినద్దెన; 
మహావ్యవసాయంబునకున్‌= గొప్పపనికి; అద్భుతంబు+అంది= ఆశ్చర్యపడి; దిక్కులు, చూడక= ఊరకుండక; ధిక్‌+శబ్ద, 
ముఖరిత, ముఖులు= ఛీ అనే శబ్దం (మోగుతున్న ముఖాలు కలవారు; అగుచున్‌; సభా, జనులు; తమలోన్‌; 
సపుత్రుకుండు+అయిన= పుత్రులతో కూడి ఉండే; ధృతరాష్టునిన్‌; నిందించుచున్‌; [ద్రుపదరాజ, పుత్రి వాక్యంబులు= 
ద్రౌపదిమాటలు; విచారింపక= ఆలోచించక; వృద్ద, రాజులు= పెద్దలైనరాజులు; ఉపేక్షించిరి= ఆ(్రద్దచేశారు; అనుచుండిరి; 
అంతన్‌= అప్పుడు; విదురుండు; ఉద్యత, బాహుండు+అయి= పైకెత్తిన చేతులు కలవాడై; ఎల్లవారినిన్‌= అందరిని; వారించి= 
ఆపి - అంటే మాట్లాడకుండ ఆపి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “ఈ విధంగా చెప్పినట్లు చెయ్యకుంటే నేను తండ్రితాతల మార్గానికి తప్పినవాడి నవుతాను' అని భీము 
డనగా - అతని మానవాతీతమైన మహాప్రయత్నానికి సభాసదులంతా ఆశ్చర్యపడి, ఊరకుండక, కొడుకులతో కూడి 
ఉన్న ధృతరా మ్లుణ్ణి “ఫి అని నిందిస్తూ- “ద్రౌపది అడిగిన ప్రశ్ళకు సమాధానం చెప్పక పెద్దలైన రాజులు అశ్రద్ద 
చేశా'రని అంటుండగా- విదురుడు చేతులు పైకెత్తి అందరిని మాట్లాడకుండ ఆపి- ఇలా అన్నాడు. 
క సుమతులు పాంచాలీ ప్ర । శ్నము నరము నేర్పడన్‌ విచారింపు(డు పా 

పము వొందు ధర్మసందే । హము దీర్పనినా(డు సభ్యులగు సజ్జనులన్‌. 235 
ప్రతిపదార్థం: సుమతులు= మంచి బుద్దికలవాళ్ళు; పాంచాలీ (ప్రశ్నము, అర్థమున్‌= (ద్రౌపదిప్రశ్నకు సమాధానం; ఏర్పడన్‌= 
స్పష్టంగా తెలిసేటట్టు; విచారింపుండు= ఆలోచించండి; ధర్మసందేహము= ధర్మాన్నిగూర్చిన అనుమానం; తీర్చనినాండు= 
తీర్చని రోజున; సభ్యులు+అగు= సభలో ఉన్న వాళ్ళయిన; సజ్జనులన్‌; పాపము, పొందున్‌= పాపం అంటుతుంది. 


తాత్పర్యం: బుద్దిమంతులంతా (ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టమయ్యేటట్లు ఆలోచించండి. ధర్మసందేహం 
తీర్చని రోజు సభలోని సజ్జను లందరికి పాపం అంటుకొంటుంది. 


విశేషం: 'తీర్పనినా(డు”, 'తీర్పనిరోజు' - అనే వాటికి ఈ సందర్భంలో “అప్పటికప్పుడు తీర్పుచెప్పకపోతే” అని అర్థం. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 245 
మత్తకోకిలము. 


ఈ వికర్ణుండు బాలు. డయ్యును నేర్వరించి యథావిధిన్‌ 

దేవమంత్రియపోలె ధర్మువు( దెల్పె; నీతనిబుద్ధి మీ 

రేవగింపక చేకొనుం డిది; యెల్లయందును ధర్మ స 

ద్ధావ మొక్కని కేర్పరింప(గ బ్రహ్మకైనను బోలునే? 236 
ప్రతిపదార్థం: ఈ, వికర్ణుడు; బాలు(డు+అయ్యును= చిన్నవాడయినప్పటికి; దేవమంత్రియ, పోలెన్‌= బృహస్పతివలె; యథావిధిన్‌= 
శాస్త్రం ప్రకారం; ఏర్పరించి= స్పష్టమవునట్టు; ధర్మువున్‌= ధర్మాన్ని; తెల్పెన్‌= చెప్పాడు; మీరు; ఏవగింపక= తక్కువగా చూచి 
త్రోసిపుచ్చక; ఈతని, బుద్ది= ఈతని ఆలోచన; చేకొనుండు= అంగీకరించండి; ఎల్లన్‌, అందును= అన్నిచోట్లా; ధర్మ, 


సత్‌+భావము= ధర్మంయొక్క సరైన అర్థాన్ని; ఒక్కనికిన్‌; ఏర్పరింపంగన్‌= తెలియజేయటానికి; (బ్రహ్మకున్‌+ఐనను; పోలునే= 
సాధ్యమవుతుందా? 


తాత్సర్యం: ఈ వికర్ణుడు చిన్నవాడైనా బృహస్పతిలా శాస్త్రప్రకారం స్పష్టంగా ధర్మాన్ని తెలియచెప్పాడు. ఇతని 
ఆలోచనను మీరు తక్కువ చేసి త్రోసిపుచ్చక అంగీకరించండి. అన్నిచోట్లా ధర్మంయొక్క సరైన అర్థాన్ని నిర్ణయించటం 
ఏ ఒక్కడికీ- (బ్రహ్మకుకూడ సాధ్యం కాదు. 


ఆ. సభకు వచ్చి ధర్మసందేహ మడిగిన । నెటింగి చెప్పకుండిరేని సభ్యు 
లనృతదోషఫలమునం దర్భ మొందుదు । రనిరి ధర్మవేదులైన మునులు. 237 
ప్రతిపదార్థం: సభకున్‌, వచ్చి; ధర్మసందేహము= ధర్మాన్ని గూర్చిన అనుమానం; అడిగినన్‌, ఎజీింగి= తెలిసి; చెప్పక; 


ఉండిరి+ఏనిన్‌; సభ్యులు; అనృతదోషఫలమునందున్‌= అసత్యమాడే తప్పువలన కలిగే ఫలంలో; అర్హము= సగం; ఒందుదురు= 
పొందుతారు; అని; ధర్మవేదులు+ఐన= ధర్మాన్ని తెలిసిన; మునులు; అనిరి. 


తాత్సర్యం: సభకు వచ్చి ఎవరైనాసరే ధర్మసందేహం అడిగితే, తెలిసి చెప్పకుంటే- సభ్యులు, అసత్యమాడే తప్పువల్ల 
కలిగే ఫలంలో సగం పొందుతా రని ధర్మ మెరిగిన మునులు చెప్పారు. 


ఆ. ధర్ము వెటింగి దానిం దా నొండుగా లాభ । లోభ పక్షపాతలోలబుద్ది 
సభల నెవ్వ(దేని సభ్యు(డై పలుకు వా€ | డన్ఫృతదోషఫలము ననుభవించు. 238 


ప్రతిపదార్థం: ధర్మువు+ఎజింగి= ధర్మం తెలిసికూడ; దానిన్‌; ఒండుగాన్‌= మరొకవిధంగా; లాభ, లోభ, పక్షపాత, లోల, 
బుద్దిన్‌= లాభంచేత, కోరికచేత, పక్షపాతంచేత ఊగిసలాడే మనస్సుతో; సభలన్‌= సభల్లో; ఎవ్వండు+ఏనిన్‌= ఎవ్వడైనా; 
సభ్యు(డై; పలుకువాండు; అనృత, దోష, ఫలమున్‌= అసత్య మాడే తప్పువల్ల కలిగే ఫలాన్ని; అనుభవించున్‌. 


తాత్సర్యం: ధర్మాన్ని తెలిసికూడా, లాభంచేతనో, లోభంచేతనో, పక్షపాతంచేతనో, ఊగిసలాడే బుద్దితోనో సభల్లో 
ఎవడైనా - దానిని మరొక విధంగా పలికితే, అతడు అసత్యమాడే దోషంవల్ల కలిగే ఫలాన్ని అనుభవిస్తాడు. 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నానారుచిరార్టసూక్తినిధి అయిన నన్నయ కవితలో పై పద్యాలు రెండూ గొప్ప సూక్తిరత్నాలు. న్యాయాన్యాయ నిర్లయం 
చేసే సభల్లో కూర్చున్న పెద్దలందరికి ఇవి శిరోధార్యాలు. 


విరోచన సుధన్వుల వృత్తాంతము 


వ. ఈయర్దం బితిహాసంబులయందు వినంబడు దొల్లి ప్రహ్లాదునికొడుకు విరోచనుండును నంగిరసుండను 
విప్రునికొడుకు సుధన్వుండును నొక్క కన్యా ప్రతిగ్రహ నిమిత్తంబున నెల్లసుగుణంబుల 'నేన పెద్ద, నేన పెద్ద' 
నని తమలో నిద్దజును ప్రాణంబు లొడ్డుగా నొడ్డి వివాదంబు సేసి ప్రహ్లాదు పాలికిం జని; రందు సుధన్వుండు 
ప్రహ్లాదున కి ట్లనియె. 239 


ప్రతిపదార్థం: ఈ, అర్థంబు= ఈ న్యాయం; ఇతిహాసంబుల, అందున్‌; వినంబడున్‌= వినిపించును; తొల్లి= పూర్వం; 

ప్రహ్లోదునికొడుకు; విరోచనుండును; అంగిరసుండు+అను; విప్రుని, కొడుకు= (బ్రాహ్మణుని కుమారుడు; సుధన్వుండును; 

ఒక్క; కన్యా, ప్రతిగ్రహ నిమిత్తంబునన్‌= కన్యను దానం పుచ్చుకొనే కారణాన; ఎల్ల, సుగుణంబులన్‌= అన్ని మంచి 

గుణాలలో; ఏను+అ, పెద్దన్‌= నేను ఎక్కువ; ఏను+అ, పెద్దన్‌= నేను ఎక్కువ; అని; తమలోన్‌; ఇద్దరును; ప్రాణంబులు; 

ఒడ్డుగాన్‌, ఒడ్డి= పందెంగా ఒడ్డి; వివాదంబు, చేసి= తగవులాడుకొని; (ప్రహ్లాదు, పాలికిన్‌= (ప్రహ్లాదుని దగ్గరకు; చనిరి= వెళ్ళారు; 
యు య య ౧ ౧ tas 

అందున్‌; సుధన్వుండు; (ప్రహ్లాదునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ న్యాయం ఇతిహాసాల్లోకూడ వినిపిస్తుంది. పూర్వం ప్రహ్లాదునికొడుకు విరోచనుడూ, అంగిరసుడనే 
బ్రాహ్మణునికొడుకు సుధన్వుడూ ఒక కన్యను దానం పుచ్చుకొనే విషయంలో - అన్ని సుగుణాల్లో నే నెక్కువ, నే 
నెక్కువ అని, ప్రాణాలు పందెంగా ఒడ్డి, తగవులాడుకొని, ప్రహ్లోదునిదగ్గరకు వెళ్ళారు. సుధన్వుడు ప్రహ్లోదునితో 
ఇలా అన్నాడు. 


తే. నీవు ధర్మవిదుండవు మా వివాద । మెటి(గి తీర్పు గుణశ్రేష్టు. డితండొ నేనొ 

చెప్పు; మన్యథాబుద్దివై చెప్పితేని । మఘవు కులిశంబు వ్రచ్చు నీ మస్తకంబు. 240 
ప్రతిపదార్థం: నీవు; ధర్మ విదుండవు= ధర్మం తెలిసినవాడివి; మా, వివాదము= మా తగవు; ఎటింగి= తెలుసుకొని; 
గుణడ్రేష్ణుడు= మంచిగుణాలచేత గొప్పవాడు; ఇతండొ; నేనో; తీర్పు చెప్పుము; అన్యథా, బుద్ధివిశఐ= ఇతరమైన మనస్సు 
కలవాడివై - అంటే నీ పుత్రుడన్న పక్షపాతబుద్ది కలిగినవాడివై; చెప్పితేనిన్‌= తీర్పు చెప్పితే; మఘవు, కులిశంబు= దేవేంద్రునియొక్క 
వజ్రాయుధం; నీ, మస్తకంబున్‌= నీ తలను; వ్రచ్చున్‌= పగులగొట్టుతుంది. 


తాత్పర్యం: నీవు ధర్మం తెలిసినవాడివి. మా తగవు తెలుసుకొని గుణాలచేత గొప్పవాడు ఇతడో, నేనో తీర్పు చెప్పు. 
నీ పుత్రు డని పక్షపాతబుద్దితో తీర్పు చెప్పితే దేవేంద్రుని వజ్రాయుధం నీ తలను పగులగొట్టుతుంది. 


వ. అనినం బ్రహ్లాదుండు భయంపడి కశ్యపుకడకుం జని విరోచన సుధన్వులు తన్ను వివాదనిర్ణయం బడిగిన 
విధంబును జెప్పిన విని వానికిం గశ్యపుం డి ట్లనియె. 241 


ప్రతిపదార్థం: అనినన్‌; (ప్రహ్లాదుండు; భయము+పడి; కశ్యపు, కడకున్‌= కశ్యపుని దగ్గరకు; చని= వెళ్ళి; విరోచన, సుధన్వులు; 
తన్నున్‌; వివాదనిర్ల్ణయంబు= తగవుయొక్కతీర్చు; అడిగిన, విధంబును; చెప్పినన్‌; విని; వానికిన్‌; కశ్యపుండు; ఇట్టు+అనియెన్‌. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 247 


తాత్పర్యం: అనగా ప్రహ్లాదుడు భయపడి కశ్యపునిదగ్గరకు వెళ్ళి- తగవు తీర్పునుగూర్చి విరోచనుడు, సుధన్వుడు 
త న్నడిగిన విధము చెప్పగా, కశ్యపుడు అతనితో ఇలా అన్నాడు. 


తే. సాక్షియును ధర్మదర్శియు సాక్షిధర్మ । విధులు దప్పంగ6 జెప్పిన నధమవృత్తి 

వరుణపాశసహస్రంబు వానిం గట్టి; పాయు నేంటేంట నొక్కొకం డాయతముగ. 242 
ప్రతిపదార్థం: సాక్షియును; ధర్మ, దర్శియున్‌= ధర్మాన్ని దర్శించే న్యాయాధిపతీ; సాక్షి ధర్మవిధులు= సాక్షియొక్క, ధర్మంయొక్క 
నియమాలు; తప్పంగన్‌= తప్పునట్టు; అధమ, వృత్తి= నీచంగా ప్రవర్తించి; చెప్పినన్‌= చెప్పితే; వరుణ, పాశ, సహస్రంబు= 
వెయ్యి వరుణపాశాలు; వానిన్‌; కట్టి; ఏంట+ఏంటన్‌= ప్రతి సంవత్సరం; ఒక్కొకండు= ఒక్కొక్కటి; ఆయతముగన్‌= నిడుపుగ; 
పాయున్‌= వదలుతాయి. 


తాత్పర్యం: సాక్షీ, ధర్మాన్ని దర్శించే న్యాయమూర్తీఐనవాడు- సాక్షినియమాలను, ధర్మనియమాలను తప్పి నీచంగా 
ప్రవర్తించి సాక్ష్యం, ధర్మం చెప్పితే అలాంటివాణ్ణి వెయ్యివరుణపాశాలు బంధిస్తాయి. ఏటేట ఒక్క పాశం వంతున 


వదలుతాయి. 


విశేషం: సాక్షులు పదకొండుమంది. అందులో కృతసాక్షులు - అంటే నిర్ణయించుకొనబడిన సాక్షులు ఐదుగురు. వారు 
లిఖితుడు, స్మారితుడు, యదృచ్చాభిజ్ఞుడు, గూఢుడు, ఉత్తరుడు. అకృతసాక్షులు - అంటే నిర్ణయించుకొనబడని సాక్షులు 
ఆరుగురు. వారు - (గ్రామస్థులు, ప్రాడ్వివాక లేఖకసభ్యులు, రాజు, కార్యాధికారి, వాదిచే పంపబడిన వాడు (కులవివాదాల్లో 
కులంవాడు). 


వ. “ధర్మం బధర్మవిద్దంబయి సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మవిద్దు లగుదురు; మలి సభ్యులు 
కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినా. డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల, నొక్కపాదంబు 
భూపతి దక్కినయది గర్తనుం బొందు; సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తం బయ్యెనేని నధర్మంబు కర్తనుం 
బొందు(; గావున ధర్మంబు దప్పక చెప్పవలయుననినం బ్రహ్లోదుండు ధర్మమతియై విచారించి 
తనకొడుకుకంటె గుణశ్రేష్టుండుగా సుధన్వుం జెప్పిన '“బుత్రస్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి' తని 
ప్రహ్లాదుం బ్రశంసించి సుధన్వుం డరిగె(; గావున “మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్దిసేయుం' డని 
విదురుండు పలికిన, దుర్యోధను భయంబున సభ్యు లెవ్వరుం బలుకరయిరి; ద్రౌపదియు నట్లు 
సకలక్షత్రియసమక్షంబున దుశ్శాసనుచేతం బరిభవింపంబడి దుఃఖిత యయి. 243 


ప్రతిపదార్థం: ధర్మంబు+అధర్మ, విద్దంబు+అయి= ధర్మం అధర్మంచేత బాధించబడినదై; సభకున్‌; వచ్చినన్‌; దానిన్‌; 
తీర్చని; సభ్యులు; అధర్మ, విద్దులు= అధర్మంచేత బాధించబడినవాళ్ళు; అగుదురు; మణి; సభ్యులు; కామ, (కోధంబులు; 
విడిచి; అధర్మంబును; ఆపని, నాండు; ఆ, అధర్మంబునందున్‌; ఒక్క, పాదంబు= నాల్గవవంతు; సభ్యులన్‌; ఒక్క, పాదంబు= 
నాల్గవవంతు; భూపతిన్‌= రాజును; తక్కినది; కర్తనున్‌= చేసినవాణ్ణి; పొందున్‌; సమంజసులు+ఐన= న్యాయంతో కూడిన 
వాళ్ళయిన; సభ్యులచేతన్‌; విధి+ఉక్తంబు+అయ్యెన్‌+ఏనిన్‌= ఉన్నస్థితి చెప్పబడిందైతే; అధర్మంబు; కర్తనున్‌= చేసినవాణ్ణి; 
పొందున్‌; కావున; ధర్మంబు; తప్పక; చెప్పవలయున్‌; అనినన్‌; ప్రహ్లాదుండు; ధర్మమతి+ఐ= ధర్మంతో కూడిన బుద్దిగలవాడై; 
విచారించి= ఆలోచించి; తనకొడుకు కంటెన్‌; గుణశ్రేష్టుడుగాన్‌= గుణాల్లో గొప్పవాడుగా; సుధన్వున్‌= సుధన్వుజ్ణి; చెప్పినన్‌; 
పుత్ర, స్నేహంబు= పుత్రునిమీది (ప్రేమ; విడిచి= వదలి; ధర్మువు= ధర్మం; తప్పక; చెప్పితి= చెప్పావు; అని; (ప్రహ్లోదున్‌; 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రశంసించి= పొగిడి; సుధన్వుండు; అరిగెన్‌= వెళ్ళాడు; కావున; మీరును; (ద్రౌపదీ, ప్రశ్శంబు, అందున్‌= (ద్రౌపది అడిగిన ప్రశ్న 
విషయంలో; ధర్మ, బుద్ది= ధర్మంతో కూడిన బుద్ది; చేయుండు= కావించండి - అంటే ధర్మమైన బుద్దితో ఆలోచించండి; 
అని; విదురుండు; పలికినన్‌; దుర్యోధను, భయంబునన్‌= దుర్యోధనునివల్ల కలిగిన భయంచేత; సభ్యులు; ఎవ్వరున్‌= 
ఎవరుగూడ; పలుకరు+అయిరి= మాటాడకున్నారు; (ద్రౌపదియున్‌, అట్టు= ఆ విధంగా; సకల, క్షత్రియ, సమక్షంబునన్‌= 
అందరు రాజుల ఎదుట; దుళ్ళాసనుచేతన్‌; పరిభవింపంబడి= అవమానించబడి; దుఃఖిత; అయి= దుఃఖించినదై. 


తాత్సర్యం: 'ధర్మం అధర్మంచేత బాధింపబడి సభకు వస్తే, దాన్ని తీర్చని సభ్యులు, అధర్మంచేత బాధించబడతారు. 
అంతేకాదు. సభ్యులు కామకక్రోధాలు విడిచి అధర్మాన్ని ఆపనినాడు, ఆ అధర్మంలో ఒక నాల్గవ భాగం సభ్యులకు, 
మరొక నాల్గవ భాగం రాజుకు, మిగిలింది కర్తకు సం(క్రమిస్తుంది. అందుచేత ధర్మం తప్పక చెప్పాలి” అనగా, 
ప్రహ్లాదుడు ధర్మబుద్దికలవాడై ఆలోచించి తనకొడుకుకంటె సుధన్వుడు సుగుణాల్లో గొప్పవా డని చెప్పాడు. 
సుధన్వుడు 'పుత్రప్రేమ వదలి ధర్మం తప్పక చెప్పావు" అని ప్రహ్లాదుణ్ణి పొగడి వెళ్ళాడు. అందుచేత మీరుకూడ 
ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మబుద్దితో ఆలోచించండి” అని విదురుడు పలుకగా దుర్యోధనునికి భయపడి సభ్యుల్లో 
ఎవ్వరూ పెదవి విప్పలేదు. ద్రౌపది ఆ విధంగా దుశ్ళాసనునిచేత అవమానించబడి దుఃఖంతో ఉండగా. 


సీ, “అవ్విధంబున నొప్పి యా స్వయంవరము నాం । డఖిల భూపతులచే నట్లు సూడ 
బడి, పాండవుల ధర్మపత్నినై, గోవిందు । చెలియలినై, వీనిచేత నిట్లు 
పరిభూత నగుచు సభామధ్యమున మహీ । పతులచే( జూడంగ( బడితి; నింత 
వడుదునె? యిపుడు నా పలుకుల కెవ్వరు€ । బ్రతివచనం బేల పలుక రైరి? 


ఆ. ధన్యులార! యే నదాసినే? దాసినే? | యెజుంగం జెప్పి పనుపుం డెల్ల దాని 
ననుచు వనరుచున్న నాపగాసుతుండు శాం | తనవు( డిట్టు లనియె దానిం జూచి. 244 


ప్రతిపదార్థం: ఆ, స్వయంవరమునా(డు; ఆ+విధంబునన్‌; ఒప్పి= (ప్రకాశించి; అఖిల భూపతులచేన్‌= అందరు రాజులచేత; 
అట్టు= అంత గొప్పగా; చూడబడి; పాండవుల, ధర్మపత్నినిన్‌+ఐ= పాండవుల భార్యనై; గోవిందు, చెలియలినిన్‌+ఐ= 
శ్రీకృష్ణునియొక్క చెల్లెలినై; వీనిచేతన్‌= ఈ దుశ్ళాసనునిచేత; ఇట్టు= ఈ విధంగా; పరిభూతన్‌= అవమానించబడిన దానినిగా; 
Ea ౧M వా! ౧ 

అగుచున్‌; సభామధ్యమునన్‌; మహీపతులచేన్‌= రాజులచేత; చూడంగన్‌+పడితిన్‌; ఇపుడు; ఇంత, పడుదునె= ఇంత దుస్థితిని 
అనుభవిస్తున్నానే; నా, పలుకులకు; (ప్రతివచనంబు= బదులుమాట అంటే సమాధానం; ఎవ్వరున్‌= ఎవరుగూడ; ఏల; 
పలుకరు+ఐరి= చెప్పుకున్నారు; ధన్యులార= ఓ పుణ్యాత్ములారా!; ఏన్‌= నేను; అదాసినే= దాసిని కానిదానినే; దాసినే= దాసినా?; 
ఎల్లదానిన్‌= సర్వాన్నీ; ఎయింగన్‌, చెప్పి= తెలియజెప్పి; పనుపుండు= ఆజ్ఞాపించండి; అనుచున్‌; వనరుచున్‌+ఉన్నన్‌= దుఃఖిస్తూ 
ఉండగా; దానిన్‌= (ద్రౌపదిని; చూచి; ఆపగాసుతుండు= గంగాతనయుడు; శాంతనవుండు శంతనుని పుత్రుడు అయిన 
భీష్ముడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ఆ స్వయంవరంరోజు ఆ విధంగా వెలిగి, అందరు రాజులచే అంత గొప్పగా చూడబడి, పాండవుల 
ఇల్లాలినై, శ్రీకృష్ణునిచెల్లెలినై- ఇప్పుడు ఈ దుళ్ళాసనుడిచేత ఇలా అవమానించబడుతూ, ఈ సభామధ్యంలో 
రాజులందరిచేత చూడబడుతూ ఇంత దుఃస్థితిని అనుభవిస్తున్నానే- నే నడిగిన దానికి ఎవరు గూడ ఎందుకు 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 249 


బదులు చెప్పరు? నేను దాసినా? కానా? పూర్తిగా తెలియ జెప్పి నన్ను ఆజ్ఞాపించండి” అని దుఃఖిస్తున్న (ద్రౌపదిని 
చూచి భీష్ముడు ఈ విధంగా అన్నాడు. 


విశేషం: ద్రౌపదివాక్యవిన్యాసంలో కానవచ్చే అ(గ్రామ్యత్వం, వికటత్వం ఉదారతాగుణాన్ని రూపుకట్టిస్తున్నాయి. (సంపా 


వ. 'అవ్వా! నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్టిరుండు సెప్పవలయు గానినాండు ధర్మసూక్ష్యృత యెవ్వరికి 
నెటుంగ గహనంబు; దీని ఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతు' రని పలుకుచున్న 
యవసరంబున నక్కోనులిం జూచి నగుచు. 245 


ప్రతిపదార్థం: అవ్వా= అమ్మా! నీ ప్రశ్చంబునకున్‌; ఉత్తరంబు= సమాధానం; ఆ+యుధిస్టిరుండు= ఆధర్మరాజు; చెప్పవలయున్‌; 
కానినాండు= అట్టా కాని రోజు; ధర్మ, సూక్ష్మత= ధర్మంయొక్క సూక్ష్మతత్త్యం; ఎవ్వరికిన్‌= ఇతరు లెవరి కైనా; ఎజుంగన్‌= 
తెలుసుకోవటం; గహనంబు= కష్టం; దీని, ఫలంబున్‌= ఈ చెడుపనియొక్క ఫలితాన్ని; వేగంబు+అ= త్వరగానే; ఈ, 
కురుకుల, పాంసనులు= కురువంశాన్ని మలినం చేసే ఈ కౌరవులు; అనుభవింతురు; అని; పలుకుచున్‌+ఉన్న; అవసరంబునన్‌= 
సమయంలో; ఆ+కోమలిన్‌= అందగత్తె అయిన ఆ (ద్రౌపదిని; చూచి; నగుచున్‌= నవ్వుతూ. 


తాత్సర్యం: 'అమ్మా! నీ ప్రశ్నకు సమాధానం ఆ యుధిష్టిరుడే చెప్పాలి. అలా కానినాడు ధర్మంయొక్క సూక్ష్మతత్తాన్ని 
తెలుసుకోవటం ఇతరు లెవరికైనా అసాధ్యమే. ఈ చెడుపని ఫలితాన్ని వెంటనే ఈ కురువంశ దూషకులైన 
కౌరవులు అనుభవిస్తారు" అని భీష్ముడు పలుకుతున్న సమయంలో, కోమలి అయిన ఆ (ద్రౌపదిని చూచి నవ్వుతూ. 


విశేషం: భీష్ముడు 'అమ్మా! ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది ఆ యుధిష్టిరుడే' అనటంలో ఎన్నో అర్థాలు స్ఫురిస్తున్నాయి. 
మహావ్యసనపరుడై, ఒళ్ళు తెలియక పందెములొడ్డి ఓడిపోయిన ఆ ధర్మరాజునే సమాధానం అడగిమన్నట్టు, ఇందులో కొంత 
నిరసన వ్యక్తమవుతున్నది. 'న్ని న్నొడ్డి ఓడిపోయిన నీ భర్త జూదంలోని మోసాన్నిగూర్చిగాని, ని న్నాడ్డటంలోని ముందు 
వెనుకలనుగూర్చి గాని విమర్శించక, జరిగిన దానిని అంతా అంగీకరించినట్టు ఊరకుండగా ఎవ్వ రేమని చెప్పగలరు? అనే 
భావంగూడ ధ్వనిస్తున్నది. అంతేగాక - “ఈ దుర్మార్లులమీద దండోపాయం (ప్రయోగించటమే నీ ప్రశ్నకు సమాధానం. దీన్ని 
నిర్ణయించవలసిన వాడు నీ భర్త అనే భావంకూడ కొంత స్ఫురిస్తున్నది. ధర్మజు డని అనక యుధిష్టిరుడనే పదప్రయోగం, 
'దీనిఫలంబు వేగంబ యిక్కురుకులపాంసను లనుభవింతురు' అనే వాక్యం ఈ భావానికి బలం చేకూరుస్తున్నాయి. 
ధర్మరాజును మించి ధర్మసూక్ష్మాలు ఎరిగినవాళ్ళు ఇం కెవ్వ రున్నారు? ఆయనే నీ ధర్మసందేహం తీర్చగల డన్నది వాచ్యార్థం. 


తే. “తరుణి! యేవురకంటె నొక్కరుండ భర్త | యగుట లగ్గు; జూదంబున నాలి నోటు 
వడని వానింగా€ దగు భర్తం బడయు మింకి | ననుచు రాధేయు. డుల్లసమాడె నంత. 246 


ప్రతిపదార్థం: తరుణి= ఓకాంతా! ద్రౌపదీ! ఏవురకంటెన్‌= ఐదుమంది కంటె; ఒక్కరుండు+అ= ఒక్కడే; భర్త అగుట; లగ్గు= 
మేలు; జూదంబునన్‌; ఆలిన్‌= భార్యను; ఓటుపడని= ఓడిపోని; వానిన్‌, కాన్‌, తగు, భర్తన్‌= తగిన భర్తను; ఇంకన్‌= ఇక; 
పడయుము= పొందుము; అనుచున్‌; రాధేయుండు= కర్గుడు; అంతన్‌= అప్పుడు; ఉల్లసము+ఆడెన్‌= ఎగతాళి చేశాడు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “ద్రౌపదీ! ఐదుగురికంటె ఒక్కడే భర్త కావటం మంచిది. జూదంలో భార్యను ఓడిపోని తగుభర్తను ఇక 
పొందు” అని కర్షుడు ఎగతాళి చేశాడు. 


విశేషం: కర్ణుని పెంపుడు తల్లి రాధ (అధిరథుని భార్య). అందుచేత కర్ణుడు రాధేయుడైనాడు. జూదంలో భార్యను జడిపోని 
వాణ్ణి తగుభర్తగా పొందుమంటే దుర్యోధనుణ్ణి చేపట్టు మని కర్టునిసూచన. ఏ కులకాంత కైనా కర్గునిమాటలు కర్షశూలాలే. 
కాగా, కర్గునిసూచన మాయాద్యూతంలో లభించిన అక్రమవిజయంతో మదోద్దతుడై ఉన్న దుర్యోధనుని దుర్మార్గాన్ని మరొకరీతిగా 
రగుల్కొల్సింది. 


ఉ. అమ్ముదితన్‌ విభీతహరిణాక్షి. గలాపవిభాసికేశభా 
రమ్మున నొప్పు దాని. దన రమ్యపృథూరుతలంబు నెక్కంగా 
ఆ స ఆని ఆ ఆతి 
రమ్మని సన్న సెసె ధృతరాష్ట్రసుతాగ్రజుం దప్పు; దాని దూ 
రమ్మున( జూచి కౌరవకురంగమృగేంద్రుండు భీము( డల్కతోన్‌. 247 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, సుత+అ(గ్రజుండు= ధృతరాష్ట్రుని కొడుకుల్లో ముందు పుట్టినవాడు - దుర్యోధనుడు; ఆ+ముదితన్‌= 
ఆ కాంతను; విభీత, హరిణ+అక్షిన్‌= భయపడిన లేడి కన్నులవంటి కన్నులుకలదానిని; కలాప, విభాసి, కేశ, భారమ్మునన్‌= 
నెమలి పురివలె (ప్రకాశించే తల వెండ్రుకల బరువుచేత; ఒప్పుదానిన్‌= (ప్రకాశించే దానిని; తన, రమ్య, పృథు+ఊరు, 
తలంబున్‌= తనయొక్క అందమైన, విశాలమైన తొడమీద; ఎక్కంగాన్‌= ఎక్కటానికి - అంటే కూర్చొనటానికి; రమ్ము+అని; 
సన్న= సైగ; చేసెన్‌; అపుడు; దానిన్‌= ఆ సైగను; దూరమ్మునన్‌+చూచి= దూరాననుండి చూచి; కౌరవ, కురంగ, మృగ+ 
ఇం(ద్రుడు= కౌరవులనే జింకలపాలిటికి సింహంవంటివాడైన; భీముడు; అల్కతోన్‌= కోపంతో. 


తాత్సర్యం: ధృతరాష్టుని జ్యేష్టపుత్రుడైన దుర్యోధనుడు, భయపడిన లేడి కన్నులాంటి కన్నులుకలది, నెమలి పురిలా 
ప్రకాశించే తల వెండ్రుకలభారం కలది అయిన [ద్రౌపదిని- అందమై, విశాలమైన తన తొడమీద కూర్చుండ రమ్మని 
సైగ చేశాడు. ఆ సైగను దూరంనుండి చూచి, కౌరవులు అనే జింకల పాలిటి సింహంలాంటి భీముడు కోపంతో. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. భయపడిన లేడివంటి కన్నులు, నెమలి పురివలె (ప్రకాశించే బరువైనజుట్టు 'స్తీకి 
సౌందర్యహేతువులు. 'విభీతహరిణాక్షి, కలాపవిభాసికేశభారమ్మున నొప్పుదాని' అని నన్నయ ద్రౌపదికి ప్రయోగించిన విశేషణాలు 
రెండును ఆమె పొందుతున్న భీతిని, దుశ్శాసనుని దుష్టచేస్టవల్ల ఆ జుట్టు చెదరినరీతిని తెలియజెయ్యటంతో పాటు, 
దుర్యోధనుని కంటికి ఆ స్థితిలోగూడ ఆమె అందంగా కనిపించటాన్ని సూచిస్తున్నది. భీముణ్ణి 'కౌరవ కురంగ మృగేం[ద్రు' 
డనటంలో మున్ముందు అతనిచేత కౌరవులకు పట్టనున్న గతికూడ సూచన చేయబడింది. (ఈ పద్యరచనలో పదాలు 
మసృణత్వంతోనూ అర్థఘటనతోనూ కూడిఉండటంచేత శ్లేష మనే గుణం రౌద్రరసవిభావవర్షనంలో విశిష్టంగా రూపొందింది. 
- సంపా) 


క. లయసమయదండధర ని । ర్హయుండై ధరణీశు లెల్ల దనపలుకులు వి 
సృ్యయసంభ్రమభయసంభృతు । లయి వినుచుండంగ నిట్టు లనియెన్‌ సభలోన్‌. 248 


ప్రతిపదార్థం: లయ, సమయ, దండధర, నిర్ణయుండు+ఐ= ప్రళయకాలంలోని యమథధర్మరాజువలె దయలేనివాడై; 
ధరణి+-ఈశులు+ఎల్లన్‌= రాజులందరు; విస్మయ, సంభ్రమ, భయ, సంభృతులు+అయి= ఆశ్చర్యంచేత, తొట్రుపాటుచేత, 
భయంచేత నిండినవారై; తన, పలుకులు= తనమాటలు; వినుచుండంగన్‌; సభలోన్‌; ఇట్టులు+అనియెన్‌. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 251 


తాత్సర్యం: భీముడు (ప్రళయకాల యమధర్మరాజులా దయలేనివాడై, రాజులంతా ఆశ్చర్యంతో, తాట్రుపాటుతో, 
భయంతో తనమాటలు వింటూండగా సభలో ఇలా అన్నాడు. 


ఉ. ధారుణి రాజ్య సంపద మదంబున. గోమలిం గృష్టం జూచి రం 
భోరు నిజోరుదేశమున నుండ6గం బిల్టిన యిద్దురాత్ము దు 
ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భ 
గ్నోరుతరోరు6 జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్‌. 249 


ప్రతిపదార్థం: ధారుణి, రాజ్య, సంపద, మదంబునన్‌= భూమిమీద దొరతనమనే ఐశ్వర్యంవల్ల కలిగిన పొగరుచేత; కోమలిన్‌= 
అందమైన దానిని; కృష్ణన్‌= (ద్రౌపదిని; చూచి; రంభ+ఊరున్‌= అరటి (బోదెల) వంటి తొడలు గల ఆమెను; నిజ+ఊరు, 
దేశమునన్‌= తనతొడమీది స్థలంపై; ఉండంగన్‌; పిల్చిన; ఈ+దురాత్మున్‌= ఈ దుర్మార్ల్గుణ్ణి; సుయోధనున్‌= దుర్యోధనుణ్ణి; 
ఉ(గ్ర, రణ+అంతరంబునన్‌= భయంకరమైన యుద్ధంలో; దుర్వార, మదీయ, బాహు, పరివర్తిత, చండ, గదా+అభిఘాత, 
భగ్న+ఉరుతర+ఊరున్‌= అడ్డగించసాధ్యం కాని నా చేతులచేత త్రిప్పబడిన భయంకరమైన గదయొక్క దెబ్బలచేత విరిగిన 
పెద్దతొడలు గలవాళణ్లిగా; చేయుదున్‌. 


తాత్సర్యం: రాజ్యసంపదవల్ల కలిగిన పొగరుతో అందమైన (ద్రౌపదిని చూచి, అరటి(బోదెల) వంటి తొడలు గల 
ఆమెను, తన తొడమీద కూర్చుండ రమ్మని పిలిచిన ఈ దుష్టదుర్యోధనుణ్లి భయంకర యుద్దరంగంలో ఎదుర్కొని, 
అడ్డగించ సాధ్యంకాని నా చేతులు త్రిప్పే భీకరగదాదండం దెబ్బలతో ఇతనితొడలు విరుగ కొట్టుతాను. 


విశేషం: ఉదాత్తరమణీయమైన నన్నయ పద్యశైలికి ఉదాహరణాలైన (ప్రసిద్ద పద్యాల్లో ఇదొకటి. భయంకరాలు, భావి భారత 
మహా సంగ్రామానికి (ప్రాతిపదికలు, రౌద్రరసానికి ఉనికి పట్టులు అయిన భీముని (ప్రతిజ్ఞల్లో ఇది రెండవది. అనేకంగా 
ప్రయుక్తమైన ఊరు” శబ్దం పద్యశైలికి రమ్యతను కూర్చటమే కాక, (ద్రౌపదిని కూర్చుండు మని దుర్యోధనుడు చూపిన 
ఊరువు భీముని కంటికి ఎంత కటువుగ మాటిమాటికి కనిపించిందో తెలుపుతున్నది. కాగా 'దుర్వారమదీయబాహుపరివర్తితచండగదా భిఘాత 
భగ్నోరుతరోరు” అని సుదీర్భంగా సుళ్ళు తిరుగుతూ సాగిన సమాసంలో- సహృదయుడు, భీముని చేతిలో ఆ చండగద తిరిగే 
విధాన్ని భావించుకోవచ్చు. (ఇందులో శబ్దశక్తిమూలకానురణనధ్వని, ఓజోగుణం పోషించబడ్డాయి. సంపా.) 


వ. అని సర్వజన భయానక క్రోధావేశ వివశుండయి యాయుధంబు లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజు 
మొగంబు సూచుచున్న భీమసేను నతిరౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదు'లిది కోపంబున 
కవసరంబు గాదని యాతనిం బ్రశాంతచిత్తుం జేసి రంత. 250 


ప్రతిపదార్థం: అని, సర్వజన, భయానక, (క్రోధ+ఆవేశ, వివశుండు+అయి= అందరికీ భయం కలిగించే కోపావేశంచేత 
మైమరచిన వాడై; ఆయుధంబులు+ఉన్న; వలనికిన్‌= దిక్కుకు; దృష్టులు= చూపులు; సలుపుచున్‌= సాగేటట్లు చేస్తూ; అ(గ్రజు, 
మొగంబు= అన్న అయిన ధర్మరాజు ముఖాన్ని; చూచుచున్న; భీమసేను, అతిరౌ(ద్ర+ఆకారంబు= భీమసేనునియొక్క 
మిక్కిలి భయంకరమైన రూపు; చూచి; భీష్మ విదుర, (ద్రోణ+ఆదులు= భీష్ముడు, విదురుడు, ద్రోణుడు మొదలయినవాళ్ళు; 
ఇది; కోపంబునకున్‌; అవసరంబు= సమయం; కాదు+అని; ఆతనిన్‌= ఆ భీమసేనుణ్ణి; ప్రశాంత, చిత్తున్‌= మిక్కిలి శాంతిని 
పొందిన మనస్సు కలవాణ్ణిగా చేసిరి; అంతన్‌. 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని అందరికి భయాన్ని కలిగించే కోపావేశంతో మైమరచి ఆయుధా లుండే దిక్కుకు చూపులు 
ప్రసరింపజేస్తూ, అన్నమొగం చూస్తున్న ఆ భీమసేనుడి భయంకరాకారం చూచి, భీష్మవిదుర [ద్రోణాదులు “ఇది 
కోపానికి సమయంకా'దని ఆ భీమసేనుణ్ణి పూర్తిగా శాంతింపజేశారు. అప్పుడు. 
క ధృతరాష్తు నగ్నిహోత్రా । యతనంబున నజచె వటికు, లగ్నులు శాంత 

ద్యుతులయ్యె(, గౌరవ స్త్రీ; తతిహృదయము లధికశోకతప్తము లయ్యెన్‌. 251 
ప్రతిపదార్థం: ధృతరాష్టు, అగ్నిహోత్ర+ఆయతనంబునన్‌= ధృతరాష్టుని యొక్క అగ్నిహోత్ర గృహంలో; వజణళులు= పెద్దనక్కలు; 


అజుచెన్‌; అగ్నులు; శాంత, ద్యుతులు+అయ్యెన్‌= చల్లారిన వెలుగులు కలవి అయ్యాయి; కౌరవ, స్తీ, తతి, హృదయములు= 
కౌరవ స్తీ సమూహాల హృదయాలు; అధిక, శోక, తప్తములు+అయ్యెన్‌= పెద్దదుఃఖంచేత తపింప జేయబడినవి అయ్యాయి. 


తాత్సర్యం: ధృతరాష్టుని అగ్నిహోత్రగృహంలో పెద్దనక్కలు అరిచాయి. అన్నిహోత్రాల్లో వెలుగులు చల్లారినాయి. 
కౌరవ(స్తీసమూహాల హృదయాలు దుఃఖంతో కలతచెందాయి. 


విశేషం: అపశకునాలు అశుభసూచకాలు. 


క. క్రూరాత్మకులై దుష్పద । వీ రతులగు ధార్తరాష్ట్ర వీరుల శయ్యా 
గారముల నెగసె నెంతయు । ఘోరంబుగ గాక ఘూక ఘూత్మారంబుల్‌. 252 
ప్రతిపదార్థం: క్రూర+ఆత్మకులు+ఐ= క్రూరమైన మనస్సుతో కూడిన వాళ్ళయి; దుష్పదవీ, రతులు+అగు= చెడుమార్గం 


ఇష్టం గలవాళ్ళయిన; ధార్తరాష్ట్ర, వీరుల= కౌరవ వీరులయొక్క; శయ్యా+అగారములన్‌= పడకటిండ్లలో; ఎంతయున్‌; ఘోరంబుగన్‌= 
భయంకరంగా; కాక, ఘూక, ఘూత్కారంబుల్‌= కాకుల, గుడ్డగూబల అరుపులు; ఎగసెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: క్రూరమైన మనస్సు కలవాళ్ళు, చెడుమాగ్గం ఇష్టమైనవాళ్ళు, అయిన కౌరవ వీరుల పడకటిండ్లలో 
fe wend A అయా ౧M 
ఎంతో భయంకరంగా కాకుల కూతలు, గుడ్డగూబల అరపులు వ్యాపించాయి. 
క్ర అట్టి మహోత్సాతంబులు । పుట్టిన గృప విదుర కలశభూ శాంతనవుల్‌ 
'నెట్టన ధృతరాష్ట్ర జులకు( । బుట్టె నరిష్ట' మని రిష్టమున( దమలోనన్‌. 253 
ప్రతిపదార్థం: అట్టి; మహా+ఉత్సాతంబులు= పెద్ద అపశకునాలు; పుట్టినన్‌; కృప, విదుర, కలశభూ, శాంతనవుల్‌= కృపుడు, 


విదురుడు, కలశంలో నుండి పుట్టిన ద్రోణుడు; శంతనుని పుత్రుడైన భీష్ముడు; ఇష్టమునన్‌= ఇష్టంగా; తమలోనన్‌= తమలో 
తాము; ధృతరాష్ట్రజులకున్‌= ధృతర్యాష్టుని కుమారులకు; నెట్టన= తప్పక; అరిష్టము= కీడు; పుట్టెన్‌; అనిరి. 


తాత్సర్యం: అలాంటి పెద్ద అపశకునాలు పుట్టగా- కృప, విదుర, ద్రోణ, భీష్ములు తమలో తాము- ధృతరాష్టుని 
కుమారులకు కీడు పుట్టిందని ఇష్టంగా అనుకొన్నారు. 

అ లు 
వ. అంత నంతయు నెటింగి గాంధారి విదురుం దోడ్కొని ధృతరాష్తు కడకుంబోయి పాండవపరాజయంబును 


ద్రౌపదిపరిభవంబును దుర్నిమిత్తోత్పత్తియుం జెప్పిన విని, ధృతరాష్తుండు దుర్యోధనుం బిలిచి యి 
ట్లనియె. 254 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 253 
ప్రతిపదార్థం: అంతన్‌; అంతయున్‌; ఎజింగి= తెలుసుకొని; గాంధారి; విదురున్‌, తోడ్కొని; ధృతర్మాష్టు, కడకున్‌= ధృతరాష్ట్రుని 


దగ్గరకు; పోయి; పాండవపరాజయంబును= పాండవుల ఓటమిని; (ద్రౌపది, పరిభవంబును= (ద్రౌపదియొక్క అవమానాన్ని; 
దుర్నిమిత్త+ఉత్పత్సియున్‌= అపశకునాల పుట్టుకను; చెప్పినన్‌; విని; ధృతర్మాష్టుండు; దుర్యోధనున్‌; పిలిచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అప్పుడు జరిగిందంతా తెలుసుకొని గాంధారి- విదురుణ్ణి వెంట బెట్టుకొని ధృతరాష్ట్రుని దగ్గరకు 
వెళ్ళింది. పాండవులు ఓడిపోవటాన్ని, (ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, అపశకునాలు పుట్టటాన్ని ఆయనకు చెప్పింది. 
అది విని ధృతరా(ష్టుడు దుర్యోధనుణ్ణి పిలిచి. 


విశేషం: ఇంత జరిగిన తరువాత గాంధారి ఇప్పుడు కదిలింది. కోడలిమీద సానుభూతి పెరిగి కదిలిందో? లేక కొడుకుల 
క్షేమాన్ని కాంక్షించి కదిలిందో? 


చ. పరమపతివ్రతన్‌ సభం దపస్విని( బాండవధర్మపత్ని ధ 
రృరత నయోనిజం బ్రకృతిమానవభామిని(గా6 దలంచి దె 
ప్పరములు వల్కంగా. దగునె? బాల్యము నాదిగ దుష్టభావనం 
బెరింగితి నీ నిమిత్తమున( బెద్దయు దుఃఖితు లైరి పాండవుల్‌. 255 


ప్రతిపదార్థం: పరమ, పతివ్రతన్‌; తపస్వినిన్‌= తాపసురాలిని; పాండవ, ధర్మపత్నిన్‌= పాండవుల ఇల్లాలిని; ధర్మరతన్‌= 
ధర్మంపట్ట అభిలాష కల దానిని; అయోనిజన్‌= గర్భంనుండి పుట్టని దానిని; (ద్రౌపదినిన్‌; (ప్రకృతి, మానవ, భామినిగాన్‌= 
సామాన్య మానవకాంతగా; తలంచి; దెప్పరములు= ఓర్చుకొన సాధ్యంగాని మాటలు; సభన్‌= సభలో; పల్కంగాన్‌= మాట్లాడగా; 
తగునె= తగునా? బాల్యము+ఆదిగన్‌= చిన్నతనం మొదలుకొని; దుష్టభావనన్‌= చెడు తలంపుతో; పెరింగితి= పెరిగావు; నీ 
నిమిత్తమునన్‌= నీ కారణంగా; పాండవుల్‌; పెద్దయున్‌= మిక్కిలి; దుఃఖితులు+ఐరి= దుఃఖాన్ని పొందినవా ళ్ళయ్యారు. 


తాత్సర్యం: పరమపతి(వ్రత, తాపసురాలు, పాండవుల ఇల్లాలు, ధర్మంపట్ల ప్రీతి కలది, మానవగర్భంనుండి 
పుట్టనిది అయిన (ద్రౌపదిని- సామాన్య మానవకాంతగా తలచి, ఓర్చుకోటానికిసాధ్యం గాని మాటలు సభలో 
మాట్లాడటం తగునా? బాల్యంనుండి నీవు చెడు తలంపుతోనే పెరిగావు. నీ కారణంగా పాండవులు ఎంతో 
దుఃఖం అనుభవించారు. 


నిశేషం: గతజన్మంలో (ద్రౌపది ఇంద్రసేన. గొప్పతపస్సు చేసిన పతివ్రత. (ధృతరాష్ట్రుడి మాటలలో అ(గ్రామ్యత్వం, వికటత్వం 
ఉదారతాగుణాన్ని రూపొందిస్తున్నాయి. - సంపా) 


వ. “'వారలవలన నీ దురాగ్రహం బుడుగు'మని కొడుకును భంగించి సకలబాంధవహితంబు సేయందలంచి 
ద్రౌపదిని రావించి శాంతవచనంబుల నిట్లనియె. 256 


ప్రతిపదార్థం: వారలవలనన్‌= వారలపట్ట నీ, దురాగ్రహంబు= నీ చెడుకోపం; ఉడుగుము= మానుము; అని; కొడుకును; 
భంగించి= (తోసిపుచ్చి; సకల, బాంధవ, హితంబు= అందరు బంధువులకు మేలు; చేయన్‌, తలంచి; (ద్రౌపదిని; రావించి; 
శాంత, వచనంబులన్‌= మెత్తనిమాటలచే; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'వాళ్ళమీద నీవు కోపం మాను” అని కొడుకును త్రోసిపుచ్చి, అందరు బంధువులకు మేలు చెయ్యాలనే 
తలంపుతో (ద్రౌపదిని పిలిచి మెత్తనిమాటలతో ఇలా అన్నాడు. 


ధృతరాష్టుండు ద్రౌపదిగోరినవరంబు లిచ్చుట (సం. 2-63-27) 


క్ర సుందరి! నా కోడండ్రుర । యం దభ్యర్దితవు నీవ; యతిముదమున నీ 
కుం దగ బ్రియంబు సేసెద | నిందుముఖీ! వేడు మెద్ది యిష్టము నీకున్‌. 257 
ప్రతిపదార్థం: సుందరి; నా, కోడం(డ్రుర, అందున్‌= నాకోడండ్రందరిలో; నీవు+అ= నీవే; అభ్యర్షితవు= గౌరవించదగినదానవు; 


ఇందుముఖీ= చంద్రునివంటి అందమైన ముఖం కలదానా!; అతి, ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; నీకున్‌; తగన్‌= తగిన 
విధంగా; ప్రియంబు, చేసెదన్‌= ఇష్టమైనది ఇస్తాను; నీకున్‌; ఎద్ది= ఏది; ఇష్టము; వేయము= కోరుకొనుము. 


తాత్సర్యం: సుందరీ! (ద్రౌపదీ! నా కోడళ్ళందరిలో నీవే గౌరవించదగిన దానివి. చంద్రముఖీ! నీ కేది ఇష్టమో 
కోరుకో. ఎంతో సంతోషంతో ఇస్తా, 


విశేషం: ధృతరాష్ట్రుడు (గ్రుడ్డివాడు. (ద్రౌపది అందాన్ని గురించి ఆయన విని ఉంటాడే కాని చూడలేదు. అయినా ఈ 
సందర్భంలో ఆమెను సుందరీ, ఇందుముఖీ- అని సంబోధిస్తున్నాడు. సౌందర్య సూచకాలైన సంబోధనలు స్త్రీలకు 
సంతోషహేతువులు. (ద్రౌపది మనస్సును సుముఖం చేసుకోటానికి ధృతరాష్ట్రుడు ఆమెను అలా సంబోధించి ప్రశంసించా డని 


అనిపిస్తుంది. 
వ. అనినం బాంచాలి యి ట్లనియె. 258 
తాత్పర్యం: అని ధృతరాష్టుడనగా, ద్రౌపది ఇలా అన్నది. 
ఆ. కరుణతోడ నాకు వరము ప్రసాదింప । బుద్దియేని లోకపూజితుండు 
మనునిభుండు ధర్మతనయుండు దాస్యంబు । వలన బాయవలయు వసుమతీశ! 259 


ప్రతిపదార్థం: వసుమతీ+ఈశ= ఓ భూనాథ! ధృతరాష్ట్రమహారాజా!; కరుణతోడన్‌= దయతో; నాకున్‌; వరము; ప్రసాదింపన్‌= 
ఇవ్వటానికి, బుద్ది, ఏనిన్‌= మనస్సు కలదేని; లోకపూజితుండు= (ప్రపంచంచేత పూజించబడేవాడు; మను, నిభుండు= 
మనువుతో సమానమైనవాడు; ధర్మతనయుండు= ధర్మరాజు; దాస్యంబువలనన్‌= సేవకత్వంనుండి; పాయవలయున్‌= 
తొలగిపోవాలి, విముక్తుడు కావాలి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దయతో నాకు వరం ఇవ్వా లని మీకు అనిపిస్తే, లోకంచేత పూజించబడేవాడు, 
మనువుతో సమానమైనవాడు అయిన ధర్మరాజుకు దాస్యంనుండి విముక్తి కలగాలి. 


విశేషం: అపారుష్యం, అజరఠత్వం గల ఈ పద్యరచన సౌకుమార్యానికి చక్కని ఉదాహరణం. (సంపా.) 


వ. 'అ ట్లయినం గురుకుమారులు గురువృద్ధజనలాలితుండై పెరిగిన ప్రతివింధ్యు దాసపుత్తుం డనకుండుదు; 
రిదియ నా యిష్టం” బనిన 'నిచ్చితి; నింక రెండవవరంబు వేండు' మనిన ద్రౌపది యిట్లనియె. 260 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 255 
ప్రతిపదార్థం: అట్టు+అయినన్‌; కురు, కుమారులు= కౌరవులు; గురు, వృద్ద జన, లాలితుండు+ఐ= గురువులచేత, 
పెద్దవారిచేత బుజ్జగించబడిన వాడై; పెరిగిన; (ప్రతివింధ్యు= ్రతివింధ్యుని; దాస పుత్రుండు= సేవకుని కొడుకు; అనక+ 
ఉండుదురు= అని అనకుండా ఉంటారు; ఇదియే; నాకున్‌; ఇష్టంబు; అనినన్‌; ఇచ్చితిన్‌; ఇంక; రెండవ, వరంబు; వేండుము= 
కోరుకొనుము; అనినన్‌; (ద్రౌపది; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: “అలా అయితే గురువులచేత, పెద్దవారిచేత బుజ్జగించబడి పెరిగిన మా ప్రతివింధ్యుజ్ణి కౌరవులు 
సేవకుని కొడు కని అనకుండా ఉంటారు. ఇదే నా కోరిక - అని (ద్రౌపది అనగా- 'ఇచ్చాను- రెండవవరం కోరుకో 
అని ధృతరా(ష్టు డన్నాడు. అందుకు [ద్రౌపది ఇలా అన్నది. 


విశేషం: ప్రతివింధ్యుడు (ద్రౌపదికి ధర్మరాజువల్ల జన్మించిన కుమారుడు. ఈ కోరికలో రాచకూతురుగా (ద్రౌపది మాతృహృదయం 


వ్యక్తమవుతుంది. 
క. నెమ్మిని ధర్మజు నలువురు | దమ్ములు దమ యాయుధముల. దమవర్మవరూ 
థమ్ములయు. దోడ సకల హి । తమ్ముగం బాయంగవలయు దాస్యము వలనన్‌. 261 


ప్రతిపదార్థం: నెమ్మినిన్‌= సంతోషంతో; ధర్మజు, నలుగురు, తమ్ములున్‌= ధర్మరాజుయొక్క నలుగురు తమ్ములును; తమ, 
ఆయుధములన్‌, తమ, వర్మ, వరూథమ్ములయున్‌+తోడన్‌= తమయొక్క ఆయుధాలతో కవచాలతో, గృహాలతో గూడ; సకల 
హితమ్ముగన్‌= అందరికి మేలు కలిగేటట్టు; దాస్యమువలనన్‌= దాస్యంనుండి; పాయంగవలయున్‌= తొలగాలి. 


తాత్సర్యం: సంతోషంతో ధర్మరాజు నలుగురు తమ్ములు, తమ ఆయుధాలతో, కవచాలతో, గృహాలతో అందరికి 
మేలు కలిగేటట్టు దాస్యంనుండి విముక్తి పొందాలి. 


వ. అనిన ధృతరాష్త్రుండు 'నీకోరిన వరం బిచ్చితి; నింక మూండవవరంబు వేండు' మనిన ద్రౌపది యి 
ట్లనియె. 262 


తాత్సర్యం: అని (ద్రౌపది అనగా ధృతరాష్టుడు 'నీవు కోరినవరం ఇచ్చాను. ఇంకా, మూడవవరం కోరుకో అనగా 
(ద్రౌపది ఇలా అన్నది. 
ఆ. “వైశ్యసతికి నొక్క వరము, సత్‌క్షత్రియ । సతికి రెండు, శూద్రసతికి మూండు, 


విప్రసతికి నూటు వేయంజ న్వరములు । గాన యింక వేండంగాదు నాకు.” 263 


ప్రతిపదార్థం: వైశ్యసతికిన్‌= వైశ్య స్త్రీకి ఒక్క వరము; సత్‌+క్షత్రియ సతికిన్‌= ఉత్తమక్షత్రియగస్తీకి; రెండు; శూద్రసతికిన్‌= 
శూద్ర (స్త్రీకి; మూండు; విప్రసతికిన్‌= బ్రాహ్మణ (స్త్రీకి; నూజు, వరములు; వేండన్‌+చన్‌= కోరదగును; కాన; ఇంకన్‌; నాకున్‌; 
వేండన్‌+కాదు= కోరదగదు. 


తాత్పర్యం: వైశ్య[స్తీ ఒకవరం, ఉత్తమక్షత్రియశ।స్తీ రెండువరాలు, శూ[ద్రస్తీ మూడువరాలు, బ్రాహ్మణస్త్రీ వంద 
వరాలు కోరవచ్చు. అందువల్ల ఇక నేను కోరకూడదు. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన ధృతరాష్తుండు కోడలి గుణంబులకు ధర్మం బెటుంగుటకు సంతసిల్లి, యనుజ సహితుం డయిన 


ప” 


కరిగి సుఖం బుండుము; నీకు లగ్గయ్యెడు' మని వెండియు. 264 


యుధిష్టిరు రావించి 'నీవు సర్వసంపదలు స్వరాజ్యంబు నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థపురంబున 


ప్రతిపదార్థం: అనిన; ధృతరాష్టుండు; కోడలి; గుణంబులకున్‌= మంచిగుణాలకు; ధర్మంబు+ఎణుంగుటకున్‌= ధర్మం 
తెలిసి ఉండటానికి; సంతసిల్లి= సంతోషించి; అనుజ, సహితుండు+అయిన= తమ్ములతో కూడిన; యుధిస్టిరున్‌= ధర్మరాజును; 
రావించి; నీవు; సర్వ, సంపదలు; స్వ, రాజ్యంబున్‌= నీ యొక్క రాజ్యాన్ని; ఒప్పుగొని= తీసుకొని; ఎప్పటి, అట్ల= ఎప్పటివలె; 
ఇంద్రప్రస్థ, పురంబునకున్‌; అరిగి= వెళ్ళి; సుఖంబుండుము; నీకున్‌; లగ్గు= మేలు; అయ్యెడుము+అని= అవునని; వెండియున్‌= 
మళ్ళీ. 


తాత్పర్యం: ద్రౌపది మాటలు విన్న ధృతర్యాష్టుడు ఆ కోడలి గుణాలకు, ధర్మపరిజ్ఞానానికి, సంతోషించి, యుధిస్టిగుణ్డి, 
అతనితమ్ములతో కూడ రప్పించి, 'నీవు సర్వసంపదలు, నీ రాజ్యం తీసుకొని ఎప్పటిలా ఇంద్రప్రస్టానికి వెళ్ళి 
సుఖంగా జీవించు. నీకు మేలు కలుగుతుంది” అని, మళ్ళీ. 


తే. నీవు నిత్యంబు వృద్దోపసేవం జేసి; యెటు(గు దెల్ల ధర్మంబులు; నెటుక లేక 

కడగి నీ కెగ్గు సేసె నా కొడుకు; దీని । మటిచునది; నీకు నే నొండ్లు గజిపనేల? 265 
ప్రతిపదార్థం: నీవు; నిత్యంబు= ఎల్లప్పుడు; వృద్ద+ఉపసేవన్‌+చేసి= పెద్దలసేవ చేసి; ఎల్లధర్మంబులన్‌= అన్నిధర్మాలను; 
ఎయింగుదు= తెలిసినవాడివి; నా, కొడుకు; ఎలుక లేక= జ్ఞానం లేక; కడంగి= పూనుకొని; నీకున్‌; ఎగ్గు= కీడు; చేసెన్‌; దీనిన్‌= 
ఈ అపకారాన్ని; మజచునది; నీకున్‌; నేను; ఒండ్డు= ఇతరాలు; కజపన్‌+ఏల= బోధించట మెందుకు? 


తాత్సర్యం: నీవు పెద్దలసేవ చేసి అన్ని ధర్మాలు తెలుసుకొన్నావు. నాకొడుకు జ్ఞానం లేక నీకు కీడు చేశాడు. ఈ 
అపకారాన్ని మరచిపో. నీకు నేను ఇంకేమీ బోధించ నక్కరలేదు. 


క. మనమున వేరమి€ దల(పమి | యును, సక్షమచిత్తు. డగుటయును, గుణములు కై 
కొని దోషమ్ములు విడుచుట । యును నుత్తము€ డయిన పురుషు నుత్తమగుణముల్‌. 266 
ప్రతిపదార్థం: మనమునన్‌= మనస్సులో; వేరమిన్‌= వైరాన్ని; తలపమియును= తలంచకుండటం; సక్షమ, చిత్తుడు+ 


అగుటయును= ఓర్పుతో కూడిన మనస్సు కలవాడు కావటం; గుణములు; కైకొని= (గ్రహించి; దోషములు; విడుచుటయును; 
ఉత్తము(డు+అయిన= గొప్పవాడైన; పురుషు, ఉత్తమ, గుణముల్‌= మానవునియొక్క గొప్పగుణాలు. 


తాత్సర్యం: మనసులో వైరం తలచకుండటం, ఓర్పుతో కూడిన మనస్సు కలిగి ఉండటం, గుణాలు (గ్రహించి, 
దోషాలు విడిచి వేయటం, గొప్పవ్యక్తియొక్క గొప్పగుణాలు. 


విశేషం: మానవతకు వెలుగు నిచ్చే చక్కని సూక్తుల్లో ఇ దొకటి. (పై పద్యం, ఈ పద్యం మాధుర్యగుణానికి మచ్చుతునకలు. 
సంపా.) 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 257 


వ. ఏను బుద్ధిలేక జూదం బుపేక్షించితి; నల్పబుద్ధిసత్తుండయిన వృద్దు నన్నును, మీతల్లి యయిన గాంధారినిం 
దలంచి, దుర్యోధనాదులు సేసిన దుర్వయంబులు సేకొన కుండునది; సర్వశాస్త్రవిదుం డయిన విదురుండు 
మంత్రిగా సర్వధర్మవిదుండవైన నీవు రక్షకుండవుగా నిక్కురుకులంబునకు లగ్గగు'నని ధర్మరాజు. బాండురాజు 
రాజ్యంబునందు సమర్పించిన. 267 

ప్రతిపదార్థం: ఏను= నేను; బుద్దిలేక; జూదంబు+ఉ పేక్షించితిన్‌= జూదాన్ని అశ్రద్దచేశాను; అల్ప, బుద్ది, సత్తుండు+అయిన= 
కొద్దిదైన బుద్దిబలం గల; వృద్దున్‌= ముసలివాణ్ణి; నన్నును; మీ, తల్లి అయిన; గాంధారినిన్‌, తలంచి; దుర్యోధన+ఆదులు= 
దుర్యోధనుడు మొదలయినవాళ్ళు; చేసిన; దుర్మయంబులు= చెడ్డపనులు; చేకొనక+ఉండునది= లెక్కపెట్టకుండ ఉండేది; 
సర్వ, శాస్త్ర విదుండు+అయిన= అన్ని శ్యాస్తాలు తెలిసిన వాడైన; విదురుండు; మంత్రిగా; సర్వ, ధర్మ, విదుండవు+ఐన= 
అన్ని ధర్మాలు తెలిసిన వాడి వైన; నీవు; రక్షకుండవుగాన్‌; ఈ+కురుకులంబునకున్‌= ఈ కురువంశానికి; లగ్గు+అగున్‌= 
మే లవుతుంది; అని; ధర్మరాజున్‌; పాండురాజు, రాజ్యంబునందున్‌; సమర్పించినన్‌= గౌరవంగా అప్పగించగా. 


తాత్సర్యం: నేను బుద్దిలేక జూదాన్ని ఉపేక్షించాను. స్వల్పబుద్ది గల ముసలివాళ్లి నన్నూ, మీ తల్లి గాంధారినీ తలచి 

దుర్యోధనాదులు చేసిన చెడపనులు మనస్సులో సపెటుకోవదు. అన్నిశా[స్తాలు తెలిసిన విదురుడు మంత్రిగా, అన్ని 
యి క ఐ war.) 

ధర్మాలు తెలిసిన నీవు రక్షకుడవుగా ఈ కురువంశానికి శుభం కలుగుతుంది” అని ధృతరాష్ట్రుడు పాండురాజు 

రాజ్యాన్ని ధర్మరాజుకు సమర్పించాడు. 


విశేషం: ఇది ధృతరాష్ట్రుని మనోవేదనను వ్యక్తం చేసే వచనం. పుత్రమమకారం, అధర్మఫలభీతి అనే అడకత్తెరలో ఆ తండ్రి 
నలుగుతున్నాడు. 'సమర్పించిని అనే దానికి అనేకప్రతుల్లో ఉండే 'నియోగించిని అనే పాఠాంతరం అర్హస్సష్టతకు ఎక్కువ 

(30) థె ర) 
అనుకూలమైనదిగా ఉంది. 


తరలము. 


తరుణి ద్రౌపది యిట్లు పాండవధార్తరాస్తులదైన భీ 

కర పరస్పర కోపవేగము గ్రన్న బాచి విపత్తి సా 

గర నిమగ్నుల నుద్దరించె( బ్రకాశకీర్తుల ధీరులం 

బురుషసింహములన్‌ నిజేశుల( బూని తద్దయు. బ్రీతితోన్‌. 268 
ప్రతిపదార్థం: తరుణి= యౌవనవతి; ద్రౌపది; ఇట్టు= ఈ విధంగా; పాండవ ధార్తరాష్టులది+ఐన= పాండవులయొక్క; 
ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులయొక్క; భీకర, పరస్పర, కోప, వేగము= భయంకరమైన పరస్పరకోపంయొక్క తీవ్రతను; 
'క్రన్నన్‌= త్వరగా; పాచి= తొలగించి; విపత్తి సాగర, నిమగ్నులన్‌= ఆపద అనే సముద్రంలో పూర్తిగా మునిగినవాళ్ళను; ప్రకాశ, 
కీర్తులన్‌= వెలుగుతున్న కీర్తి కలవాళ్ళను; ధీరులన్‌= ధైర్యవంతులను; పురుష, సింహములన్‌= పురుష శ్రేష్టులను; నిజ+-ఈశులన్‌= 
తన భర్తలను; పూని= ప్రయత్నించి; తద్దయున్‌= మిక్కిలి; ప్రీతితోన్‌= (ప్రేమతో; ఉద్దరించెన్‌= లేవనెత్తింది. 


తాత్సర్యం: (ద్రౌపది ఈ విధంగా పాండవులకు, కౌరవులకు ఒకరిమీద మరొకరికున్న భయంకరకోపతీవ్రతను 
త్వరగా తొలగించింది. ఆపద అనే సముద్రంలో పూర్తిగా మునిగిన కీర్తిమంతులు, ధైర్యవంతులు, పురుషశ్రేష్టులు 
అయిన తనభర్తలను ప్రయత్నించి ఎంతో ప్రేమతో పైకి తీసింది. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: రూపకం. గుణం : శ్లేష (సంపా.) 


సీ, దాని నంతయు భీమసేనుండు విని రాజ్య । సంప్రాప్తి పాండవసత్తములకు 
సతికారణంబున ధృతమయ్యె నను నింత । కంటెను గష్టంబు గలదె యొండు; 
పేర్మి నపత్యంబు. గర్మంబు విద్యయు । నను నివి తేజంబు లట్టె తగిన 
పురుషున కెందును; నిరతంబు మిక్కిలి । తేజంబు కర్మంబు; దీని విడిచి 


ఆ. యలుక గాండె పురుషు? డని కోపఘూర్లిత । రక్తనేత్రుండై 'పరాక్రమమున 
శత్రువరుల నుగ్రసంగరంబున€ జంపి | కుతలరాజ్యమెల్ల. గొందు ననుచు. 269 


ప్రతిపదార్థం: దానిన్‌; అంతయున్‌; భీమసేనుండు; విని; పాండవ, సత్తములకున్‌= పాండవశ్రేష్టులకు; రాజ్య, సంఫప్రాపి= 
రాజ్యలాభం; సతి, కారణంబునన్‌= భార్యమూలంగా; ధృతము+అయ్యెన్‌= ధరించబడినది అయినది; అను నింతకంటెను= 
అనిపించుకొనటంకంటె; కష్టంబు; ఒండు= మరొకటి; కలదె= కలదా? పేర్మిన్‌= గొప్పగా; అపత్యంబున్‌= సంతానం; 
కర్మంబు= చేయవలసిన పని; విద్యయున్‌; అను, ఇవి; తగిన; పురుషునకున్‌; ఎందును= ఎచ్చటనైనను; తేజంబులు+అట్టె= 
వెలుగులను (కీర్తిని) కలిగిస్తాయా?; నిరతంబు= ఎల్లప్పుడు; మిక్కిలి, తేజంబు, కర్మంబు= వీరకృత్యమే; మిక్కిలి (శ్రేష్టం, 
దీని; విడిచి; పురుషు(డు; అలుకగాండె= తేలికపడడా! అని; కోప, ఘూర్లిత, రక్త, నేత్రుయు+ఐ= కోపంచేత తిరుగుడు పడిన 
ఎజ్జని కన్నులు కలవాడై; పరాక్రమమునన్‌= శౌర్యంతో; శత్రు, వరులన్‌= శత్రురాజులన్‌; ఉ(గ్ర, సంగరంబునన్‌= భయంకరమైన 
యుద్దంలో; చంపి; కుతల, రాజ్యము+ఎల్లన్‌= భూమిమీది రాజ్యాధికారాన్నంతను; కొందును= (గ్రహిస్తాను; అనుచున్‌. 


తాత్సర్యం: భీమసేనుడు అంతా విని “పాండవ శ్రేష్టులకు రాజ్యలాభం భార్యమూలంగా వచ్చిం దని 
అనిపించుకోవటంకంటె కష్టం మరొకటి లేదు. పురుషునికి వెలుగునిచ్చే వి- గొప్ప సంతానం, చేసేపని, విద్య, 
ఎల్లప్పుడు వీరకృత్యమే శ్రేష్టం. దీన్ని విడిచిన పురుషుడు తేలికపడడా!' అని కోపంతో తిరుగుడుబడిన ఎజ్జనికళ్ళు 
కలవాడై, “పరాక్రమంతో శత్రురాజులను భయంకరయుద్దంలో సంహరించి రాజ్యమంతా గ్రహిస్తా' నంటూ. 


విశేషం: 'అలుకగా(దె' అనే పాఠానికి “అలుసుగాణె”, 'అలతిగాదె' అనే పాఠాంతరా లున్నాయి. 


వ. మృగమధ్యంబున నున్న సింహంబునుంబోలె ననుజమధ్యంబున నున్న యాతనిం గరంబున వారించి, 
ధర్మరాజు ధృతరాష్తు శాసనంబునం దమ్ములుం దానును ద్రౌపదీ సహితంబుగా€ గాంచనరథారూఢు( డై 
యింద్రప్రస్టపురంబున కరిగిన; నిట దుశ్మాసనుచేత నంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణశకుని 
సైంధవులతో విచారించి ధృతరాష్తుపాలికిం జని యి ట్లనియె. 270 


ప్రతిపదార్థం: మృగ, మధ్యంబునన్‌+ఉన్న= జింకలమధ్య ఉన్న; సింహంబునున్‌+పోలెన్‌= సింహంవలె; అనుజమధ్యంబునన్‌+ 
ఉన్న= తమ్ముల మధ్య ఉండే; ఆతనిన్‌= ఆ భీమసేనుణ్ణి; ధర్మరాజు; కరంబునన్‌= చేతితో; వారించి= అడ్డగించి; ధృతరాష్ట్యు, 
శాసనంబునన్‌= ధృతర్మాష్టుని ఆజ్ఞ ప్రకారం; తమ్ములున్‌; తానును; (ద్రౌపదీ, సహితంబుగాన్‌= (ద్రౌపదితోకూడ; ఇంద్రప్రస్థ, 
పురంబునకున్‌; అరిగినన్‌= వెళ్ళగా; ఇట; దుళ్ళాసనుచేతన్‌; అంత, వృత్తాంతంబును= జరిగిన విషయాన్నంతటిని; విని; 
దుర్యోధనుండు; కర్మ శకుని, సైంధవులతో, విచారించి; ధృతరాష్టు పాలికిన్‌= ధృతరాష్ట్రుని దగ్గరికి; చని= వెళ్ళి; ఇట్టు+అనియెన్‌. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 259 


తాత్పర్యం: జింకలమధ్య ఉన్న సింహంలా తమ్ముల మధ్య ఉన్న ఆ భీమసేనుణ్ణి, ధర్మరాజు చేతితో అడ్డగించాడు. 
ధృతరాష్టునిఆజ్ఞప్రకారం తమ్ములు, తాను, (ద్రౌపదితో కలిసి ఇం(ద్రప్రస్థపురానికి వెళ్ళాడు. జరిగిందంతా 
దుశ్చాసనునిద్యారా విని దుర్యోధనుడు, కర్ల శకుని సైంధవులతో ఆలోచించి, ధృతరాషుని దగ్గరకు వెళ్ళి ఇలా 
అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. తాను చేసినదంతా తండ్రి తలక్రిందులు చేస్తే దుర్యోధనుని స్థితిలో ఉన్న ఏ తనయుడైనా 
ఊరకుంటాడా? 
క. అహితుల నెల్ల విధంబుల । విహతులంగా. జేయునది వివేక మని మరు 

న్మహితుండు చెప్పె నిది మును । బృహస్పతి సురేశ్వరునకు( బ్రియహితబుద్దిన్‌. 271 
ప్రతిపదార్థం: అహితులను= శత్రువులను; ఎల్ల, విధంబులన్‌= అన్ని విధాల; విహతులన్‌+కాన్‌= తెగటార్చ బడిన వాళ్ళనుగా; 


చేయునది; వివేకము= తెలివి; అని; మరుత్‌+మహితుండు= దేవతలలో గొప్పవాండు; బృహస్పతి; మును= పూర్వం; ప్రియ, 
హిత, బుద్దిన్‌= (ప్రేమతో మేలు చేసే తలంపుతో; సుర+ఈశ్వరునకున్‌= దేవతలరాజుకు-దేవేంద్రునికి; ఇది; చెప్పెన్‌. 


తాత్సర్యం: “శత్రువుల్ని అన్నివిధాల తెగటార్భటమే వివేకం” అని దేవతల్లో గొప్పవాడైన బృహస్పతి- దేవరాజైన 

దేవేంద్రునికి మేలు చెయ్యా లని (ప్రేమతో చెప్పాడు. 

వ. అప్పాండవుల కెంత లగ్గు సేసియు నింక హితుల మయ్యెదమె? యాశీవిషంబుల నలిగించి కంఠ 
సమీపంబున విడుచునట్లు వారల విడిచిపుచ్చి కర్ణంబు దప్పితిమి. 272 

ప్రతిపదార్థం: ఆ+పాండవులకున్‌; ఎంత; లగ్గు= మేలు; చేసియున్‌; ఇంక; హితులము= మేలు చేసేవాళ్ళము; అయ్యెదము+ 


ఎ= అవుతామా?; ఆశీ, విషంబులన్‌= ముఖంలో విషం కలవాటిని- పాములను; అలిగించి= కోపపడేటట్లు చేసి; కంఠసమీపంబునన్‌= 
గొంతు దగ్గర; విడుచునట్టు; వారలన్‌; విడిచి; పుచ్చి= పంపి; కర్ణంబు= చేయదగినపని; తప్పితిమి. 


తాత్సర్యం: ఆ పాండవులకు ఎంతమేలు చేసినా ఇంక మనం మంచివాళ్ళం అవుతామా! పాములను కోపపడేటట్లు 
చేసి కంఠంపై విడిచినట్లు వాళ్ళను వదలి, పంపి, తప్పు చేశాము. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. భూ విదిత ప్రతాప పరిభూత విపక్షుండు సవ్యసాచి గాం 

డీవము గొన్న భీముడు వడిన్‌ గదగొన్న(, గవల్‌ కృపాణచ 

ర్మావరణాది భాసిత మహాభుజ విక్రములైన, వారలన్‌ 

లావె రణంబులో మన కలంఘ్యబలాఢ్యుల నింక నోర్వ(గన్‌. 273 
ప్రతిపదార్థం: భూ, విదిత, ప్రతాప, పరిభూత, విపక్షుండు= ప్రపంచప్రసిద్ధమైన పరా(క్రమంచేత ఓడించబడిన శత్రువులుకలవాడు; 
సవ్యసాచి= అర్జునుడు; గాండీవము; కొన్నన్‌= చేత పట్టితే; భీముడు; వడిన్‌= వేగంగా; గద, కొన్నన్‌= గదను చేపట్టితే; కవల్‌= 
నకుల సహదేవులు; కృపాణ, చర్మ+ఆవరణ+ఆది, భాసిత, మహా, భుజ, విక్రములు+ఐనన్‌= కత్తి డాలు, కవచం మొదలైన 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాటిచేత (ప్రకాశించిన గొప్ప బాహుపరా(క్రమం కలవాళ్ళయితే; వారలన్‌; అలంఘ్య, బల+ఆఢ్యులన్‌= దాటసాధ్యంకాని 
బలంతో కూడుకొన్నవాళ్ళను- అంటే జయింప సాధ్యంగాని బలంతో కూడుకొన్నవాళ్ళను; రణంబులోన్‌= యుద్దంలో; 
ఇంకన్‌; మనకున్‌; ఓర్వంగన్‌= సహించటం; లావె= శక్యమా? 


తాత్సర్యం: ప్రపంచ (ప్రసిద్దమైన పరా(క్రమంచేత శత్రువుల్ని ఓడించిన సవ్యసాచి, గాండీవం చేతపట్టితే- భీముడు 
వడిగా గదను చేబూనితే, నకుల సహదేవులు కత్తి, డాలు, కవచం మొదలైనవాటిచేత ప్రకాశించే గొప్ప భుజ 
పరాక్రమం కలవాళ్ళయితే, జయింప సాధ్యంగాని ఆ బలవంతుల్ని మనం యుద్దంలో ఎదిరించి నిలవటం 
సాధ్యమా? 


నిశేషం: సవ్యసాచి అనే పదప్రయోగం, ఆ పదానికి విశేషణంగా కూర్చిన సుదీర్హ సమాసం గాండీవం చేపట్టిన అర్జునుని 

భీకరవీర విహారాన్ని చక్కగా వ్యక్తం చేస్తున్నవి. పాపపు పని చేసినవానికి దానిఫలితాన్ని గూర్చిన భయం ఎక్కువ. అందుచేత 

దుర్యోధనుని ఈ భయం అసహజమైంది కాదు. (ఈ పద్యరచనలో పాండవ పరాక్రమంవల్ల (ప్రదర్శితమైన వీరరసదీప్తి 

జొజ్జ్యల్య(ప్రధానమై కాంతి గుణపోషకంగా ఉంది. - సంపా.) 

వ. “కావున వారల ననుద్యూతంబున( బరాజితులం గావించి విరళ దేశ నిర్వాసితులం జేయుట కార్యం' బనిన 
విని ధృతరాష్తుం డొడంబడి, యప్పుడ యనుద్యూతార్థంబు ధర్మనందనుం దోడితేరం బ్రాతికామిం బంచినం 
'బితృనియోగంబును విధినియోగంబు నతిక్రమింప నగునే యని. 274 


ప్రతిపదార్థం: కావున; వారలన్‌= పాండవులను; అనుద్యూతంబునన్‌= రెండవ జూదంలో; పరాజితులన్‌= ఓడిపోయినవాళ్ళనుగా; 
కావించి= చేసి; విరళదేశ, నిర్వాసితులన్‌= దూరప్రదేశాలకు వెళ్ళగొట్టబడినవాళ్ళనుగా; చేయుట; కార్యంబు; అనినన్‌; విని; 
ధృతర్మాష్టుండు; జడరబడ్‌= ఒప్పుకొని; అప్పుడు+అ= అప్పుడే; అనుద్యూత+అర్థంబు= రెండవమారు జూదమాడటంకొరకు 
ధర్మనందనున్‌ - ధర్మరాజును; తోడితేరన్‌= తోడ్కొని రావటానికి; (ప్రాతికామిన్‌; పంచినన్‌= పంపగా; పితృ నియోగంబును= 
తండ్రియొక్క ఆజ్ఞను; విధి, నియోగంబున్‌= దైవనిర్లయాన్ని; అతిక్రమింపన్‌+అగునే= దాటనవునా; అని. 


తాత్సర్యం: 'కావున పాండవుల్ని పునర్‌ద్యూతంలో ఓడించి దేశంనుండి వెళ్ళగొట్టటమే మనం చెయ్యదగినపని అని 
అనగా ధృతర్మాష్ట్రుడు ఒప్పుకొని, అప్పుడు మళ్ళీ జూదమాడటానికి ధర్మరాజును పిలుచుకొని రమ్మని (ప్రాతికామిని 
పంపాడు. 'తం(డ్రి ఆజ్ఞ, దైవనిర్ణయం దాటనవునా?' అని. 


విశేషం: పునర్‌ద్యూత విషయంలో భీష్ముడు తన అసమ్మతిని వెలిబుచ్చటం, గాంధారి దుర్యోధనుణ్ణి వదలివేసి అయినా 
కులాన్ని రక్షించు మని ధృతరాష్ట్రునికి హితబోధ చేయటం- మొదలయినవి మూలంలో ఉన్నాయి కాని, తెలుగు భారతంలో 
లేవు. 
కు నృపవరు( డనుజులు( దానును । ద్రుపదతనూజయు. బ్రియంబుతో నరిగెను హ 

స్తిపురంబునకు నశేష | స్వపక్షజన హృదయములకు సంతాపముగన్‌. 275 
ప్రతిపదార్థం: నృప, వరు(డు= రాజశ్రేష్టుడు- ధర్మరాజు; అనుజులున్‌= తమ్ములును; తానును; ద్రుపద తనూజయున్‌= 


ద్రుపదుని యొక్క పుత్రిక అయిన (ద్రౌపదియు; అశేష స్వ, పక్ష, జన, హృదయములకున్‌= తన పక్షంలోని జనులందరి 
హృదయాలకు; సంతాపముగన్‌= విచారం కలిగేటట్లు; హస్తిపురంబునకున్‌; ప్రియంబుతోన్‌= (ప్రీతితో; అరిగెను= వెళ్ళాడు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 261 


తాత్పర్యం: రాజశ్రేష్టుడైన ధర్మరాజు తన పక్షంలోని జను లందరి హృదయాలకు విచారం కలిగేటట్లుగా తమ్ములతో, 
(ద్రౌపదితో కలిసి ఎంతో ఇష్టంగా హస్తినకు వెళ్ళాడు. 


విశేషం: 'సంతాపముగన్‌ అనే దానికి పెక్కు ప్రతుల్లో ఉన్న 'సంతోషముగన్‌ అనే పాఠాంతరం మూల విరుద్దం. “వ్యథయం 

తిస్మ చేతాంసి సుహృదాం” (మూలం భండార్కరు (ప్రతి 2-67-6). 

వ. అం దెప్పటియట్ల ధృతరాష్ట్ర నిర్మిత సభాసీనులై యున్నంత నభిమతాక్షుందైన శకుని కితవుండు ధర్మరాజున 
కి ట్లనియె. 276 

ప్రతిపదార్థం: అందున్‌; ఎప్పటి, అట్ల= ఎప్పటివలె; ధృతరాష్ట్ర, నిర్మిత, సభా+ఆసీనులు+ఐ= ధృతరాష్టునిచే నిర్మించబడిన 

సభలో కూర్చున్నవాళ్ళయి; ఉన్నంతన్‌= ఉండగా; అభిమత+అక్షుండు+ఐన= కోరిన పాచికలు కలవాడైన; శకుని, కితవుండు= 

మోసగాడు, జూదగాడుఅయిన శకుని; ధర్మరాజునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు నిర్మించిన ద్యూతసభలో ఎప్పటిలాగే అందరు కూర్చున్నారు. కోరిన 
పాచికలు గల జూదగాడు మోసగాడు అయిన శకుని- ధర్మరాజుతో ఇలా అన్నాడు. 


క. ధనసంపద రాజ్యంబున । దినకరతేజుండు మిమ్ము ధృతరాష్తుండు పెం 
పునం బూజించెం గావున । జన దింకను వాని నొడ్డి సరి క్రీడింపన్‌. 277 


ప్రతిపదార్థం: దినకర, తేజుండు= సూర్యుని వంటి కాంతి కలవాడైన; ధృతర్నాష్ట్ర(డు; ధన సంపదన్‌, రాజ్యంబునన్‌= 
ధనసంపదచేత, రాజ్యంచేత; మిమ్ము; పెంపునన్‌= గొప్పగా; పూజించెన్‌= సత్కరించాడు; కావునన్‌; వానినిన్‌= ఆ ధన 
సంపదను, రాజ్యమును; ఒడ్డ= పణంగా పెట్టి; సరి క్రీడింపన్‌= తగురీతిగా జూదమాడటం; ఇంకను; చనదు= కూడదు. 


తాత్పర్యం: సూర్యునివంటి తేజస్సు గల ధృతరాష్ట్ర మహారాజు- ధనసంపదను, రాజ్యసంపదను ఇచ్చి మిమ్మల్ని 

సమ్మానించాడు. కాబట్టి ఇక వాటిని ఒడ్డి జూదమాడటం తగదు. 

వ. “ఇది యపూర్వంబైన పణంబు; దీని నొడ్డి యోటువడిన వార లజినవల్కలంబులు గట్టి వన్యమూలఫలాశనులై 
బ్రహ్మచర్యంబునం బండ్రెండేండ్లు వనవాసంబు సేసి, పదుమూండగు నేండు జనపదంబున నజ్ఞాతవాసంబు 
సేసి, యం దెజుంగం బడిరేని వెండియు. బండ్రెండేండ్లు వనవాసంబు నొక్కయే. డజ్ఞాతవాసంబు. 
జేయుచుండు వా; రిట్లోపుదేని జూదం బాడుద' మనిన 'ననుద్యూతార్థం బాహూతుండనై మగుడ నగునే 
యని. 278 


ప్రతిపదార్థం: ఇది= నేను చెప్పబోయేది; అపూర్వంబు+ఐన= మున్నెన్నడు లేని, పణంబు= పందెం; దీనిన్‌; ఒడ్డి; ఓటు, పడిన, 
వారలు= ఓడిపోయినవాళ్ళు; అజినవల్కలంబులు= జింకచర్మం, నారచీరలు; కట్టి; వన్య, మూల ఫల+అశనులు+ఐ= 
అడవులలోని వేళ్ళు (దుంపలు), పండ్లు ఆహారంగా కలవాళ్ళయి; బ్రహ్మచర్యంబునన్‌= బ్రహ్మచర్యవ్రతాన్ని పూని; పండ్రైండు+ 
ఏండ్లు; వనవాసంబు, చేసి= అడవులలో నివసించి; పదుమూండగు, ఏండు= పదమూడవ సంవత్సరం; జనపదంబునన్‌= ఏదో 
ఒక దేశంలో; అజ్ఞాతవాసంబు= తెలియబడని నివాసం - అంటే వా ళ్ళెవరో తెలియకుండా నివసించటం; చేసి; అందున్‌= 
ఆ అజ్ఞాతవాసంలో; ఎయింగన్‌+పడిరి+ఏనిన్‌= కనపడినట్లయితే; వెండియున్‌= మళ్ళీ; పం(డైండేండ్లు; వనవాసంబున్‌= 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


అరణ్యవాసాన్ని; ఒక్కఏండు; అజ్ఞాతవాసంబున్‌; చేయుచున్‌+ఉండువారు; ఇట్టు= ఈ విధంగానైన పందెమునకు; ఓపుదు+ 
ఏనిన్‌= చాలినవాడివయితే - అంటే ఈ విధమైన పందెం వేయటానికి చేతనైనవాడి వైతే; జూదంబు; ఆడుదము; అనినన్‌; 
అనుద్యూత+అర్థంబు= రెండవమారు జూదమాడటంకొరకు; ఆహూతుండను+ఐ= పిలువబడినవాడనై; మగుడన్‌= మరలి 
వెళ్ళటం; అగునే= తగునా? అని, 


తాత్సర్యం: 'నేను చెప్పబోయేది ఇంతకుముం దెన్నడు లేని పందెం. దీన్ని ఒడ్డి ఓడినవాళ్ళు జింకచర్మం, నారచీరలు 
ధరించి, అడవుల్లో వేళ్ళు(దుంపలు) ఫలాలు ఆహారంగా, బ్రహ్మచర్యవ్రతం అవలంబించి, పండ్రెండేండ్లు అరణ్యవాసం, 
పదమూడవయేడు ఏదో ఒక దేశంలో అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు కనబడితే మళ్ళీ 
పం(డ్రైండేండ్లు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఈ విధమైన పందెం వెయ్యటానికి నీకు శక్తి 
సరిపోతే జూదమాడదాం' - అని శకుని అనగా రెండవసారి జూదానికి ర మ్మని పిలిస్తే వెనుతిరిగి వెళ్ళదగునా” 
అని, 


విశేషం: ప్రథమ ద్యూతంలోని పందెములు పాండవులను నిండుసభలో నిట్టనిలువునా దోచుకోవటం వంటివి. పాండవులకే 
కాదు ప్రజలకు కూడా కోపావేశాన్ని కలిగించేటువంటివి. అందుచేతనే పునర్జ్యూతంలోని పందెములు తడిగుడ్డతో పాండవుల 
గొంతులు కోసేవిగా రూపొందించటం జరిగింది. పాండవులు పదుమూడేండ్డు పదవి లేక ప్రజకు దూరమైతే వారి విషయం 
అందరు విస్మరించరా? అంతేకాదు, పం(డ్రైండేండ్డు అరణ్యవాసం తరువాత వాళ్ళు (బతికి ఉంటారనే నమ్మకం ఏముంది? 
అవసరమైతే అరణ్యవాసంలో అసహాయులైన వాళ్ళను అంతమొందించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. ఘోషయా(త్ర అటువంటిదే. 
ఒకవేళ వాళ్ళు బ్రతికి బయటపడినా అజ్ఞాతవాసంలో- ఒక్క సంవత్సరకాలంలో- వాళ్ళ ఉనికి కనిపెట్టటానికి సాధ్యంకాదా? 
మొత్తం (ప్రభుత్వయం(త్రాంగం, గూఢచారులదళం సర్వం తమ చేతుల్లోనే ఉంటుంది గదా! అజ్ఞాతవాసంలో వాళ్ళను 
కనిపెట్టితే మళ్ళీ వాళ్ళ జీవితం పం[డ్రెండేండ్డు అడవులపాలు. ఇది ఈ రెండవ జూదపు పందెం వెనుక ఉండే [క్రూరప్రణాళిక. 
మొత్తంమీద ధర్మరాజు మళ్ళీ జూదమాడటానికి అంగీకరించాడు. పూర్వానుభవంతో అతడు గుణపాఠం నేర్చుకోలేదు. ఇక 
ఎవ్వరేం చెయ్యగలరు? భండార్కర్‌ సంస్కృత భారత సంశోధిత ప్రతిలో భీష్మద్రోణ బాహ్లిక సోమదత్త వికర్ణ యుయుత్సాదులును, 
గాంధారీ ద్రౌపదీకుంతీదేవులును రెండవసారి జూదం ఆడవద్దని ధర్మరాజుకు బోధించిన ట్టుంది గాని తెలుగు భారతంలో 
ఇది లేదు. కాగా భండార్కర్‌ (ప్రతిలో - వనవాస అజ్ఞాతవాసాలు సక్రమంగా నెరవేర్చితే ఓడినవాళ్ళు మళ్ళీ తమ రాజ్యాన్ని 
తాము పొందగల రని ఉంది. ఈ విషయం గూడ తెలుగు భారతంలో లేదు. ధర్మరాజుకు అప్పటికీ ఇప్పటికీ ఒకే ధర్మం- 
సుహృద్దూూతానికి కాని, అనుద్యూతానికి గాని పిలువబడిన తరువాత క్షత్రియుడు దానిని వల దని తిరిగిపోరాదట! ఇది 
ప్రచ్చన్నరణరంగం. గెలుపో ఓటమో ఏదో ఒకటే గమ్యం. ఈ సున్నితమైన ధర్మబలహీనతను ధర్మరాజులో సహజంగా ఉన్న 
ద్యూతవ్యసన బలహీనతను శకుని కొల్లగొట్టాడు. 


ధర్మరాజు శకునితో రెండవమాణు జూదంబాడుట (సం. 2-67-21) 


క. ధర్మసుతు( డొడ్డి శకుని క । ధర్మ స్థితి నోటు వడియె; దైవము చెయిదిన్‌ 
నిర్మితమయిన శుభాశుభ । కర్మ ఫలం బెట్లు దేహి గడవంగ నేర్షున్‌. 279 
ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; ఒడ్డి= పందెంవేసి; శకునికిన్‌; అధర్మస్థితిన్‌= అధర్మపద్దతిలో; ఓటు, పడియెన్‌= 


ఓడిపోయాడు; దైవము, చెయిదిన్‌= దేవునిచేత; నిర్మితము+అయిన= ఏర్పరచబడిన; శుభ+అశుభ, కర్మ, ఫలంబు= మంచి 
చెడు పనుల ఫలితాన్ని; దేహి= దేహంగలవాడు; ఎట్టు; కడవంగన్‌= దాటటానికి; నేర్చున్‌. (దాటటానికి వీలు లేదని భావం). 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 263 


తాత్పర్యం: ధర్మరాజు పందెం వేసి శకునిచేతిలో అధర్మంగా ఓడిపోయాడు. దేవుడు నిర్ణయించిన మంచిచెడ్డల 
కర్మఫలాన్ని మానవుడు ఎలా దాటగలడు? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అంత ననుద్యూతపరాజితులయిన పాండవులు దమరాజ్యోపభోగంబులు విడిచి విప్రసుహృద్దాంధవ 
జనానుగమ్యమానులయి వనంబునకుం బోవ సమకట్టి భీష్మ ధృతరాష్ట్ర విదురకృప ద్రోణాచార్యుల నా 
మంత్రించిన విదురుం డి ట్లనియె. 280 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అనుద్యూత, పరాజితులు+అయిన= రెండవసారి ఆడి జూదంలో ఓడిపోయిన; పాండవులు; 
తమ; రాజ్య+ఉపభోగంబులు= రాజ్యసుఖానుభవాలను; విడిచి; వి(ప్ర, సుహృత్‌+బాంధవ, జన+అనుగమ్యమానులు+అయి= 
బ్రాహ్మణులు, మిత్రులు, బంధువులు, ప్రజలు వెంట వస్తున్నవాళ్ళయి; వనంబునకున్‌= అరణ్యానికి; పోవన్‌; సమకట్టి= 
పూనుకొని; ధృతరాష్ట్ర, విదుర, కృప, (ద్రోణాచార్యులను; ఆమంత్రించినన్‌= వెళ్ళివస్తామని సెలవుతీసుకొనగా; విదురుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అప్పుడు పునర్జ్యూతంలో ఓడిపోయిన పాండవులు తమ, రాజ్యసుఖానుభవాలను వదలి బ్రాహ్మణులు, 
మిత్రులు, బంధువులు, (ప్రజలు వెంటరాగా అరణ్యానికి వెళ్ళ బోతూ ధృతరాష్ట్ర విదుర కృప (ద్రోణాచార్యుల దగ్గర 
సెలవు తీసుకున్నప్పుడు, విదురుడు ఇలా అన్నాడు. 
క. వనవాసపరిళ్లేశం । బున కోపదు కుంతిదేవి భోజాత్మజ గా 

వున నా గృహమున నుండెడు | ననవరతము భక్తితో మదభ్యర్దితయై. 281 


ప్రతిపదార్థం: భోజ+ఆత్మజ= భోజుని కూతురు; కుంతిదేవి; వనవాస, పరిక్షేశంబునకున్‌= అరణ్యంలో నివసించటంవల్ల కలిగే 
కష్టానికి; ఓపదు= ఓర్వలేదు; కావున; నా, గృహమునన్‌= నా ఇంటిలోనే; అనవరతము= ఎల్లప్పుడు; భక్తితో; మత్‌+అభ్యర్చిత 
మై= నాచేత పూబించబడేదై; ఉండెడున్‌. 


తాత్పర్యం: భోజుని కూతురు కుంతీదేవి అరణ్యవాసంవల్ల కలిగే కష్టాన్ని ఓర్చుకోలేదు. అందువల్ల ఎప్పుడు నాచేత 
పూజించబడుతూ నాఇంట్లోనే ఉంటుంది. 


సీ, ధర్మజ్ఞుండవు నీవు పేరి, బరాక్రను । ధనుండు భీముం, డింద్రతనయు. డఖిల 
యుద్ద విశారదుం డిద్దయశోనిధి, । నకులుం డర్జాఢ్యుండు, ప్రకట బుద్ది 
స గ్గ థి ఈ ధ్‌ 
నెంతయు సంయమవంతుండు సహదేవు(, | డధ్యాత్మవిద్య నారాధ్యు( డెందు 
ననఘుండు ధౌమ్యుండు, వినుతార్హ ధర్మంబు । లందు విచక్షణ సుందరాంగి 
థ శ 


ఆ. ద్రుపదతనయ; యిట్లు విపులగుణాళి న । న్యోన్య హితుల రగుట నన్యు లుర్వి 
నాదరింప(గాక భేదింపనోపెడు । వారు గలరె మిమ్ము ధీరమతుల. 282 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీవు; పేర్మిన్‌= గొప్పగా; ధర్మజ్ఞుండవు= ధర్మం తెలిసినవాడివి; భీముండు; పరాక్రమధనుండు= శౌర్యమే ధనంగా 
కలగినవాడు - అంటే గొప్ప శౌర్యవంతుడు; ఇం(ద్రతనయు(డు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; అఖిల, యుద్ద, 
విశారదుండు= అన్నియుద్దాల్లో నేర్పరి; ఇద్ద, యశోనిధి= (ప్రకాశించే కీర్తికి నిధివంటివాడు; నకులుడు; అర్హ+ఆఢ్యుండు= 
న్యాయ సంపన్నుడు; సహదేవు(డు; (ప్రకటబుద్దిన్‌= (ప్రసిద్దమైన తెలివితో; ఎంతయున్‌= మిక్కిలి; సంయమవంతు(డు= 
నియమశీలం కలవాడు; అధ్యాత్మవిద్యన్‌= ఆత్మసంబంధమైన జ్ఞానంలో; ఎందున్‌= ఎచ్చటనైనా; అనఘుండు= పాపరహితుడు; 
ధౌమ్యుండు; ఆరాధ్యుండు= పూజింపదగినవాడు; వినుత+అర్హ, ధర్మంబుల+అందున్‌= పేరుకెక్కిన ధర్మార్థాలలో; సుందర+ 
అంగి= అందమైన రూపు గలది; ద్రుపద, తనయ= (ద్రుపదుని కూతురు; (ద్రౌపది; విచక్షణ= బాగోగులు తెలిసినట్టిది; ఇట్లు 
ఈ విధంగా; విపుల+గుణ+ఆశళిన్‌= పెక్కు గొప్ప గుణాల సమూహంచేత; అన్యోన్యహితులరు+అగుటన్‌= ఒకరిమేలు 
మరొకరు కోరేవారవటంచేత; ధీరమతులు= ధైర్యవంతులు; మిమ్ము; ఉర్విన్‌= భూమిమీద; అన్యులు= ఇతరులు; ఆదరింపన్‌+ 
కాక= గౌరవింపక; భేదింపన్‌+ఓపెడువారు= వైరం పూనే శక్తి కలవాళ్ళు; కలరె= కలరా? 


తాత్పర్యం: నీవు గొప్ప ధర్మజ్ఞడివి. భీముడు పరాక్రమవంతుడు, అర్జునుడు యుద్దవిశారదుడు, కీర్తిమంతుడు. 
నకులుడు న్యాయసంపన్నుడు. సహదేవుడు మేధావి, నియమళీలి. పుణ్యాత్ముడైన ధౌమ్యుడు అధ్యాత్మవిద్యచేత 
పూజ్యుడు. అందమైన (ద్రౌపది ధర్మార్జాల్లో చక్కని వివేకం గలది. ఈ విధంగా ఎన్నో గొప్ప గుణాలు కలిగి, 
ఒకరికొకరు హితులై, ధైర్యవంతులైన మిమ్మల్ని లోకంలో ఇతరులు ఆదరించక మీతో వైరం పెట్టుకోగలరా? 


వ. మథియు. గృష్టద్వెపాయనుచేత శిక్షితులరు, నారదుచేత రక్షితులరు, మీకుం బురోహితుండు ధౌమ్యుండు, 
దైవమానుషసంపన్నులరు, బలపరాక్రమంబులంజేసి రాజులను, ధర్మచరితంబునం జేసి బుషులను, 
మహత్త్వంబునంజేసి కుబేరవాసవాదులను జయించిన వారలరు, మిమ్ము భూమియు గాడ్వును 
జంద్రాదిత్యులు నెల్లకాలము రక్షించుచు నుండెడు; మెల్ల కార్యంబులయందును నప్రమత్తుల రయి వర్తిల్లునది; 
భవత్పునర్దర్శన మయ్యెడు మరుగుం'డని కజపిన గురువృద్దానుమతంబునం దమ తల్లి చరణంబులకు 
మైొక్కినం గొడుకుల. 283 


ప్రతిపదార్థం: మటియున్‌= అంతేకాక; కృష్ణద్వైపాయనుచేతన్‌; శిక్షితులరు= బోధించ బడిన వాళ్ళు; నారదుచేతన్‌; రక్షితులరు= 
రక్షించ బడిన వాళ్ళు; మీకున్‌; పురోహితుండు; ధౌమ్యుండు; దైవమానుషసంపన్నులరు= దివ్యత్వం, మానవత్వం నిండుగా 
కలవాళ్ళు; బలపరా[క్రమంబులన్‌+చేసి= ధర్మ (ప్రవర్తనతోన్‌; బుషులను; మహత్త్యంబునన్‌*+చేసి= గొప్పతనంచేత; కుబేర, 
వాసవ+ఆదులను= కుబేరుడు; ఇంద్రుడు మొదలయినవాళ్ళని; జయించిన వారలరు= జయించినట్టివాళ్ళు; మిమ్మున్‌; 
భూమియున్‌; గాడ్పును= గాలియు; చంద్ర+ఆదిత్యులున్‌= చంద్రుడు, సూర్యుడును; ఎల్ల, కాలము; రక్షించుచున్‌; ఉండెడున్‌+ 
ఎడమ= అన్ని కాలాల్లోను రక్షిస్తూ ఉండుగాక!; ఎల్ల, కార్యంబుల, అందునున్‌= అన్ని పనులలోను; అప్రమత్తులరు+అయి= 
జాగరూకులై; వర్తిల్లునది= నడచుకొనండి; భవత్‌+పునర్‌దర్భనము= మిమ్మల్ని మరలా చూడటం; అయ్యెడున్‌= అగునుగాక! 
అరుగుండు= వెళ్ళండి; అని; కజణపిన= బోధించిన; గురు, వృద్ద+మతంబునన్‌= గురువులయొక్క, పెద్దలయొక్క అనుమతితో; 
తమ, తల్లి; చరణంబులకున్‌= పాదాలకు; (మొక్కినన్‌; కొడుకులన్‌. 


తాత్సర్యం: 'మీరు కృష్ణదైపాయనుని బోధ పొందినవాళ్ళు. నారదునిరక్షణ ఉన్నవాళ్ళు. మీకు పురోహితుడు ధౌమ్యుడు. 
దివ్యత్వం, మానవత్వం నిండుగా కలవాళ్ళు. బలపరాక్రమాలతో రాజులను, ధర్మప్రవర్తనతో బుషులను, మహత్తుచేత 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 265 


కుబేర దేవేంద్రాదులను జయించినవాళ్ళు. మిమ్మల్ని నేల, గాలి, చంద్రుడు, సూర్యుడు ఎల్లవేళల రక్షించుగాక! అన్ని 
పనుల్లో జాగరూకులై నడుచుకొందురుగాక! మిమ్మల్ని మరలా చూడటం జరుగుగాక! వెళ్ళిరండు' అని విదురుడు 
బోధించగా, గురువులఅనుమతి, పెద్దల అనుమతి పొంది పాండవులు కుంతీదేవి పాదాలకు (మొక్కగా, ఆమె 
కొడుకులను. 


విశేషం: 'నారదుచేత రక్షితులరు' అనేదానికి పెక్కు ప్రతుల్లో ఉన్న 'నారాయణుచేత రక్షితులరు' అనే పాఠమే ఎంతో ఉచిత 


(ఈక 


అధికలజ్ఞావనతాస్యుల, నపగతా | భరణాంబరుల, ధర్మపరుల, నజిన 
వల్కలధారుల, వరమునివేషుల( బాండుకుమారుల భానునిభుల. 

జూచి దుఃఖిత యయి సుతులార! యిట్టి దు । ర్యసనోపహతులైనవారి మిమ్ము. 
జూడక ముందటి సురలోకమున కేంగి | పాండుభూపతి పుణ్యభాగి యయ్యె; 


తే. భక్తి. బతితోన పోవ( దపంబు సేసె | మాద్రి; యే నేల పోవక మందభాగ్య 
నయితి నని విలాపించుచు నపుడు గుంతి । యేడ్జె దుఖితు లగుచుండ నెల్లవారు. 284 


ప్రతిపదార్థం: అధిక, లజ్ఞా+అవనత+ఆస్యులన్‌= మిక్కిలి సిగ్గుచేత వంచుకొన్న మొగాలు కలవాళ్ళను; అపగత+ఆభరణ+ 
అంబరులన్‌= కోల్పోయిన ఆభరణాలు, వస్త్రాలు కలవాళ్ళను; ధర్మపరులన్‌= ధర్మంలో ఆసక్తి కలవాళ్ళను; అజిన, వల్కల, 
ధారులన్‌= జింకచర్మం, నారచీరలు ధరించినవాళ్ళను; వర, మునివేషులన్‌= (శ్రేష్టమైన మునివేషం కలవాళ్ళను; భానునిభులన్‌= 
సూర్యుడితో సమానమైన వాళ్ళను; పాండుకుమారులన్‌; చూచి; దుఃఖిత; అయి= దుఃఖించినట్టిదై; సుతులార= కుమారులార; 
ఇట్టి; దుర్వ్యసన+ఉపహతులు+ఐనవారిన్‌= చెడువ్యసనం(జూదం)చేత దెబ్బతినినవాళ్ళను; మిమ్మున్‌; చూడక; ముందబన్‌; 
పాండుభూపతి= పాండురాజు; సురలోకమునకున్‌= స్వర్గలోకానికి; ఏంగి= వెళ్ళి; పుణ్య, భాగి, అయ్యెన్‌= పుణ్యవంతు 
డయ్యాడు; మాద్రి; భక్తిన్‌= భక్తితో; పతితోనన్‌= భర్తతోకూడ; పోవన్‌= పోవటానికి; తపంబు; చేసెన్‌; ఏన్‌= నేను; ఏల= 
ఎందుచేత; పోవక= వారివెంట గతించక; మందభాగ్యను= దురదృష్టవంతురాలిని; అయితిని; అని; కుంతి, ఎల్లవారు= 
అందరు; దుఃఖితులు+అగుచున్‌+ఉండన్‌= దుఃఖం పొందినవా రవుతుండగా; అపుడు; విలాపించుచున్‌= దుఃఖంతో మాటాడుతూ; 
ఏడ్ఫెన్‌. 


తాత్పర్యం: ఆభరణాలు, వస్త్రాలు పోగొట్టుకొని, సిగ్గుతో ముఖాలు దించుకొని, నారచీరలు కట్టుకొని, బింకచర్మాలు 
చేతపట్టుకొని- మునివేషధారులు, సూర్యతేజులు, ధర్మపరులు అయిన పాండవులను చూచి దుఃఖించి- 'పుత్రులారా! 
ఈ విధంగా ద్యూతవ్యసనంతో దెబ్బతిన్న మిమ్మల్ని చూడకముందే పాండురాజు స్వర్గస్థుడై పుణ్యవంతు డయ్యాడు. 
పతితో సహగమనం చెయ్యటానికి మాద్రి తపస్సు చేసింది. నేను వాళ్ళ వెంట వెళ్ళని దురదృష్టవంతురాల్ని' - అని 
కుంతి అందరితోపాటుగా తానూ దుఃఖిస్తూ పలికింది. 


వ. మటియును 285 


తాత్సర్యం: అంతేకాక. 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 


వీర లిట్టు లనాథులై మునివృత్తి నుండెడు వారె హా 

ద్వారకాపురనాథ! కేశవ! దైత్యభేది! భవత్సదాం 

భోరుహాశ్రితులైన వీరల( బూని కావక యుండగా 

ఛారుణీధర! నీకు ధర్మువె ధర్మనిర్మలమానసా! 286 


ప్రతిపదార్థం: వీరలు= నాకుమారులైన ఈ పాండవులు; ఇట్టులు= ఈ విధంగా; అనాథులు+ఐ= దిక్కులేనివాళ్ళయి; 
మునివృత్తిన్‌; ఉండెడువారె; హా! ద్యారకాపురనాథ= ద్వారకాపురప్రభూ!; కేశవ! దైత్య, భేది= రాక్షసులను సంహరించినవాడా!; 
ధారుణీ, ధర= భూమిని ధరించినవాడా!; ధర్మ, నిర్మల, మానసా= ధర్మంచేత పరిశుద్దమైన మనస్సుగలవాడా! శ్రీకృష్ణా! 
భవత్‌+పద+అంభోరుహ+ఆ[శ్రితులు+ఐన= నీయొక్క పాదపద్మాలను ఆశ్రయించిన వాళ్ళయిన; వీరలన్‌= ఈ పాండవులను; 
పూని= ప్రయత్నించి; కావక, ఉండంగాన్‌= రక్షించకుండా ఉండటం; నీకున్‌; ధర్మువె= ధర్మమా? 


తాత్సర్యం: నా కుమారులైన పాండవులు ఈ విధంగా దిక్కులేని వాళ్ళయి మునివృత్తిని అవలంబించి ఉండటమా! 
హా! ద్యారకానాథా! కేశవా! రాక్షససంహారా! భూమిని ధరించినవాడా! ధర్మంచేత నిర్మలమైన మనస్సు కలవాడా! 
శ్రీకృష్ణా! నీ పాదపద్మాలను ఆశ్రయించిన ఈ పాండవులను ప్రయత్నించి రక్షించకుండటం నీకు ధర్మమా? 


విశేషం: ఈ పద్యరచనలో కాంతిగుణం పోషించబడింది. (వివరాలకు చూడు - పీఠిక - సంపా) 


తరలము. 


అమితసత్త్యులు ధర్మమూర్తు లహర్పతిప్రతిముల్‌ రిపు 

ద్రుమహుతాశను లాపగేయుండు ద్రోణు(డున్‌ విదురుండు గౌ 

తముడు నుండంగ ధర్మమార్గము దప్ప బాడియె? పాండవో 

త్తములు రాష్ట్ర నిరాసయోగ్యులె ధార్తరాష్తుల వంచనన్‌? 287 
ప్రతిపదార్థం: అమిత, సత్తులు= మిక్కిలి బలవంతులు; ధర్మమూర్తులు= ధర్వస్వరూపులు; అహర్చతి (ప్రతిముల్‌= పగటికి 
నాథుడైన సూర్యునితో సమానమైన వాళ్ళు; రిపు, (ద్రుమ, హుతాశనులు= శత్రువు లనే వృక్షాలకు అగ్నిహోత్రులవంటివాళ్ళు; 
ఆపగేయుండు= గంగా తనయుడు - భీష్ముడు; ద్రోణుండున్‌; విదురుండు; గౌతము(డున్‌= కృపాచార్యుడును; ఉండంగన్‌; 
ధర్మ, మార్గము; తప్పన్‌= తప్పటం; పాడియె= న్యాయమా?; ధార్తరా(ష్టుల, వంచనన్‌= ధృతర్మాష్టుని కుమారులయొక్క 
మోసంచేత; పాండవ+ఉత్తములు= పాండవశ్రేష్టులు; రాష్ట్ర, నిరాస, యోగ్యులు+ఎ= దేశం వదలి వెళ్ళదగినవాళ్ళా? 


తాత్సర్యం: మహాబలవంతులు, ధర్మమూర్తులు, సూర్యతేజులు, శత్రువు లనే వృక్షాలకు అగ్నిహోత్రులవంటివాళ్ళు 
అయిన భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఉండగా ధర్మమార్గం తప్పటం న్యాయమా? కౌరవుల 
మోసంచేత పాండవశ్రేష్టులు దేశాన్ని వదలి వెళ్ళ దగినవాళ్ళా? 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 267 
విశేషం: కాంతి గుణానికి కుంతీదేవి ఈ వాక్యాలు కూడా ఉదాహరణలు. (సంపా) 


క అన్న! సహదేవ! నీవును | నన్నలతో నరిగె దయ్య యట నడవుల కీ 
వున్నను సుతు లందటు నిం । దున్నట్టుల నాకు. జిత్త మూటిడి యుండున్‌. 288 


ప్రతిపదార్థం: అన్న, సహదేవ= నాయనా! సహదేవా!; అటన్‌= అక్కడ; అడవులకున్‌; అన్నలతోన్‌; నీవును= నీవుకూడ; 


అరిగెదు+అయ్య= వెళ్ళుతావా?; ఈవు= నీవు; ఉన్నను= ఉన్నచో; సుతులు+అందణున్‌= కొడుకులందరు; ఇందున్‌= ఇక్కడ; 
ఉన్న+అట్టుల; నాకున్‌; చిత్తము= మనస్సు; ఊణుడి= ఊరటచెంది; ఉండున్‌. 


తాత్సర్యం: నాయనా! సహదేవా! నీవుకూడ అన్నలతోపాటు అడవులకు వెళ్ళుతావా? నీవు ఒక్కడివి ఉంటే చాలు. 
కొడుకు లందరు ఇక్కడ ఉన్నట్లే, నా మనస్సు ఊరట చెంది ఉంటుంది. 


విశేషం: సవతికొడుకైనా, కడగొట్టువాడైన సహదేవునిమీద కుంతీదేవికి ఎంతో (ప్రేమ. 


వ. అనుచు శోకాక్రాంత యయి కుంతీదేవి దనకు వినయవినమితోత్తమాంగ యయిన పాంచాలిం జూచి 
బాష్పజలంబు లురుల ని ట్లనియె. 289 
ప్రతిపదార్థం: అనుచున్‌; శోక+ఆ(క్రాంత, అయి= దుఃఖంచేత నిండిందై; కుంతీదేవి; తనకున్‌; వినయ, వినమిత+ఉత్తమ+అంగ, 


అయిన= వినయంచేత వంగిన శిరస్సు కలదైన; పాంచాలిన్‌; చూచి; బాప్పజలంబులు= కన్నీళ్ళు; ఉరులన్‌= దొరలగా; ఇట్టు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: అని అంటూ దుఃఖంతో నిండిన కుంతీదేవి, వినయంతో తలవంచి తనకు నమస్కరించిన [ద్రౌపదిని 
జూచి, కన్నీళ్ళు కారుస్తూ ఇలా అన్నది. 


క. ధవళాక్షి । నీ కతంబున. । బవిత్రమై ద్రుపదకులము. బాండుకులంబున్‌ 
భువనముల వెలింగె నీ వు । ద్దవ మౌటను జొచ్చుటను శుభస్టితితోడన్‌. 290 


ప్రతిపదార్థం: ధవళ+అక్షి= తెల్లని కన్నులు కలదానా! అంటే అందమైన కన్నులు కలదానా!; నీ కతంబునన్‌= నీకారణంగా; 
పవిత్రము+ఐ= నిర్మలమై; నీవు; ఉద్భవము+బౌటను= పుట్టటంచేత, ద్రుపద కులమును= [ద్రుపదుడి వంశమును; చొచ్చుటను= 
ప్రవేశించటంచేత; పాండు, కులంబున్‌= పాండురాజువంశమును; శుభస్థితితోడన్‌= మంగళకరమైన ఉనికితో; భువనములన్‌= 
లోకాలలో; వెలిగాన్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: అందమైన కన్నులు గల ఓ ద్రౌపదీ! నీకారణంగా పవిత్రమై- నీవు పుట్టటంచేత ద్రుపదవంశం, నీవు 
మెట్టటంచేత పాండువంశం, శుభస్థితితో లోకాల్లో ప్రకాశించాయి. 


విశేషం: అలం: (క్రమం. అరణ్యవాసకాలంలో సహదేవుణ్ణి ఆదరంతో చూచుకొమ్మని కుంతి (ద్రౌపదితో చెప్పినట్లు భండార్కర్‌వారి 
సంస్కృత భారతప్రతిలో ఉంది. తెలుగులో లేదు. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “పురుషవృషభు లయిన పురుషులతోడన ।; యరిగి పరమభక్తి. బరిచరింప. 
బోవ గనుట నీవు పుణ్యంబు సేసితి' । వంచు. బ్రీతి. గౌంగిలించుకొనియె. 291 
ప్రతిపదార్థం: పురుష వృషభులు+అయిన= పురుషశ్రేష్టులయిన; పురుషులతోడన= మగవారి వెంట; అరిగి= వెళ్ళి; పరమభక్తిన్‌= 


మిక్కిలి భక్తితో; పరిచరింపన్‌+పోవన్‌+కనుట= సేవ చేయబోవగలగటంచేత; నీవు; పుణ్యంబు; చేసితివి; అంచున్‌= అంటూ; 
ప్రీతిన్‌= (ప్రేమతో; కౌంగిలించుకొనియెన్‌. 


తాత్సర్యం: 'పురుషశ్రేష్టు లయిన భర్తలవెంట వెళ్ళి పరమభక్తితో సేవ చేయగలగటం నీపుణ్యం' అని ప్రేమతో 
కౌగిలించుకొన్నది. 


వ. అని యిట్లు కోడలిం గొడుకులను దీవించి కుంతీదేవి విదురుగృహంబున నుండె; నంత. 292 


తాత్సర్యం: అని ఈవిధంగా కోడలిని, కొడుకులను దీవించి కుంతీదేవి విదురుని ఇంట్లో ఉన్నది. తరువాత- 


ఆ. పతులపిటు(ద మందగతి ముక్తకేశియై | పోవుదాని ద్రుపదపుత్రిం జూచి 
వంత. గౌరవేంద్రు నంతిపురంబున । వారలెల్లం దలలు వాంచి రడలి. 293 


ప్రతిపదార్థం: పతుల, పిలుంద= భర్తల వెనుక; మందగతిన్‌= నిదానంగా నడుస్తూ; ముక్తకేశి+ఐ= విడువబడిన తలవెండ్రుకలు 
కలదై - అంటే విరబోసికొన్న జుట్టుతో; పోవుదానిన్‌; (ద్రుపద, పుత్రిన్‌= ద్రుపదునికూతురైన ద్రౌపదిని; చూచి; కౌరవ+ఇంద్రు; 
అంతిపురంబున; వారలు+ఎల్లన్‌= కౌరవరాజుయొక్క అంతఃపురంలోని వాళ్ళంతా; వంతన్‌= దుఃఖంతో; అడలి= భయపడి; 


తలలు; వాంచిరి. 


తాత్సర్యం: భర్తల వెనుక మెల్లగా అడుగులు వేస్తూ, తల విరబోసుకొని వెళ్ళుతున్న (ద్రౌపదిని చూచి- కౌరవరాజు 
అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా దుఃఖంతో భయపడి తలలు వంచుకొన్నారు. 


విశేషం: కౌరవరాజు అంతఃపురకాంతలకు- సాటి స్తీ (ద్రౌపదికి, ఆమె భర్తలకు కలిగిన దుస్పితి చూడటం వల్ల దుఃఖం- 
(53. 

కుములుతూ కానలకు వెళ్ళే పాండవులవల్ల మున్ముందు ఎలాంటి దారుణ పరిణామాలు సంభవిస్తాయో అన్న ఊహవల్ల 

భయం- కలిగాయి. 


ఆ. ధర్మతనయుపిటు(ద దమ్ములు నలువురు । నరుగుచుండి తత్సభాంతరమున 
జనులు వినుచునుండ సంభృతక్రోధులై । పలికి రధికపరుషభాషణముల. 294 


ప్రతిపదార్థం: ధర్మతనయు, పిజుందన్‌= ధర్మరాజు వెనుక; తమ్ములు; నలువురున్‌, అరుగుచున్‌+ఉండి= వెళ్ళుతూ; తత్‌+ 
సభా+అంతరమునన్‌= ఆ సభలో; జనులు; వినుచున్‌+ఉండన్‌; సంభృత (క్రోధులు+ఐ= నిండిన కోపం కలవాళ్ళయి; అధిక, 
పరుష భాషణములు= మిక్కిలి కఠినాలైన మాటలను; పలికిరి. 


తాత్సర్యం: ధర్మరాజువెనుక నలుగురుతమ్ములు వెళ్ళుతూ, సభలోని జనులంతా వింటుండగా అమితకోపంతో 
కఠినాతికఠినాలైన మాటలను మాట్లాడారు. 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 269 


క. సాహసమున మద్దాహు గ । దాహతి దుర్యోధనాదులగు రిపుల జగ 
ద్హోహులం జంపుదు నత్యు । గ్రాహవమున హరిహరాదు లడ్డం బైనన్‌. 295 


ప్రతిపదార్థం: సాహసమునన్‌= తెగించి; మత్‌+బాహు, గదా, హతిన్‌= నా చేతి గద దెబ్బతో; దుర్యోధన+ఆదులు+అగు= 
దుర్యోధనుడు మొదలయినవాళ్ళయిన; రిపులన్‌= శత్రువులను; జగత్‌+(ద్రోహులన్‌= లోకానికి అపకారం చేసేవాళ్ళను; అతి+ 
ఉ(గ్ర+ఆహవమునన్‌= మిక్కిలి భయంకరమైన యుద్దంలో; హరి, హర+ఆదులు= విష్ణువు, శివుడు మొదలయినవాళ్ళు; 
అడ్డంబు+ఐనన్‌= అడ్డు తగిలినా, చంపుదున్‌. 


తాత్సర్యం: సాహసించి నా చేతిగదదెబ్బతో లోకద్రోహు లైన దుర్యోధనాదిశత్రువులను మహాభయంకరమైన యుద్దంలో 
హరిహరాదులు అడ్డమైనా హతమారుస్తాను. 


ఆ. _ దుష్టచిత్తు. డయిన కప్పు దుర్యోధను । శిరము దన్నువా(డ ధరణిం గూల్చి; 

హీను(డైన దుస్పసేనుని వధియించి । వేండిరక్త మానువాండం గడంగి. 296 
ప్రతిపదార్థం: కడంగ= పూనుకొని; దుష్ట, చిత్తుడు+అయిన= దుర్మార్గమైన మనస్సు కలవాడైన; కష్టున్‌= పాపిని; దుర్యోధనున్‌; 
ధరణిన్‌= భూమిమీద; కూల్చి= పడగొట్టి; శిరము= తలను; తన్నువాండన్‌; హీనుండు+ఐన= నీచుడైన; దుస్పసేనునిన్‌= 
దుశ్శాసనుని; వధియించి= చంపి; వేండి, రక్తము; ఆనువాండన్‌= (త్రాగుతాను. 


తాత్సర్యం: ప్రయత్నించి దుష్టాత్ముడు, పాపి అయిన దుర్యోధనుణ్ణి నేల గూల్చి అతని తలను తన్నుతాను, నీచు 
డైన దుళ్ళాసనుణ్ణి చంపి వాడి వేడినెత్తురు త్రాగుతాను. 


మ. కనకోర్వీధర సానుసార రుచిమద్దాందీవ నిర్ముక్త ప 
త్రినిపీతారుణ వారిశేషము. బతత్రివ్రాతముల్‌ ద్రావున 
య్యని నాతోడ( జతుర్దశాబ్బమున మాజైపోరు కర్ణాది దు 
రన సంఘంబుల మార్తురం దునుముదున్‌ సంగ్రామరంగంబునన్‌. 297 


ప్రతిపదార్థం: కనక+ఉర్వీధర, సాను, సార, రుచిమత్‌+గాండీవ, నిర్ముక్త పత్రి నిపీత+అరుణ, వారి, శేషమున్‌= మేరు 
పర్వతపు చరియలాగ నిగ్గుదేలిన కాంతితో కూడిన గాండీవంనుండి విడువబడిన బాణాలచేత లెస్సగా (త్రావబడిన నెత్తుటి 
మిగులును; పత్రి, (వ్రాతముల్‌= పక్షుల సమూహాలు - అంటే కాకులు, (గ్రద్దలు మొదలయినవి; త్రావు= తాగునట్టి; ఆ+ 
అనిన్‌= ఆ యుద్దంలో; నాతోడన్‌; చతుర్దశ+అబ్దమునన్‌= పదునాల్గవ సంవత్సరంలో; మాజు+ఐ= ఎదుర్కొని; పోరు= 
యుద్దంచేసే; కర్ణ+ఆది, దుర్జన, సంఘంబులన్‌= కర్షుడు మొదలయిన దుర్మార్గుల సమూహాలను; మార్తురన్‌= శత్రులను; 
సం[గ్రామ రంగంబునన్‌= యుద్ధభూమిలో; తునుముదున్‌= చంపుతాను. 


తాత్సర్యం: పదునాల్గవ సంవత్సరంలో (అంటే అరణ్యాజ్ఞాతవాసాల తరువాత) యుద్దభూమిలో మేరుపర్వతపు 

చరియలాంటి నిగ్గుదేలిన కాంతిగల గాండీవం నుండి ప్రయోగించిన బాణాలు-లెస్సగా త్రావగా, మిగిలిన రక్తాన్ని 

కాకులు, గద్దలు మొదలైన పక్షులు (త్రాగే యుద్దంలో - న న్నెదిరించి పోరాడే కర్ణాది దుర్మార్గుల్ని, శత్రు సమూహాల్ని 
యలు యా లు ఠా (ac) tas 


సంహరిస్తా. 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మేరుపర్వతసానువువంటి నిగ్గుదేలిన కాంతితో కూడిన గాండీవంఅని అనటమే కాక, మిక్కిలిపొడవైన సమాసాన్ని 
ప్రయోగించటంవల్ల కూడ నన్నయ, పార్గుని గాండీవం పొడవును, లావును, కాంతిని, అతని కోపాతిశయాన్ని పాఠకుని 
ఊహకు అందేటట్టు చేశాడు. పత్రి, పతత్రి శబ్దాలు రెండూ రెక్కలు గల బాణాలకు, పక్షులకు గల సామ్యాన్ని చక్కగా 
చెప్పటమేకాక పద్యశోభను కూడ పెంచాయి. ఉర్వీధరమంటే - భూమిని ధరించింది - కొండ. కనకోర్వీధరం - బంగారుకొండ - 
మేరువు. ఇది భూమిచుట్టూ ఒడ్డాణంలా ఉంటుం దని, దీనిచుట్టూ సూర్యచంద్రులు తిరుగుతుంటా రని, ఈ పర్వత 
శిఖరాల్లో దేవతలు విహరిస్తూ ఉంటా రని పురాణాలు చెప్పుతున్నవి. 
క. మాయాద్యూతంబున ని । రేయుల( గా మమ్ము నిట్లు సేసిన ఖలు న 

న్యాయపరు శకుని నస్మ। త్సాయకజితహస్తు( జేసి చంపుదు మాజిన్‌. 298 


ప్రతిపదార్థం: మాయా, ద్యూతంబునన్‌= కపటపు జూదంలో; నిర్దేయులన్‌, కా= ఓడిపోయిన వార మవునట్టు; మమ్మున్‌, ఇట్టు; 

చేసిన; ఖలున్‌= దుర్మార్లుణ్ణి; అన్యాయపరున్‌= అన్యాయాన్ని అవలంబించినవాళ్ణి; శకునిన్‌; ఆజిన్‌= యుద్దంలో; అస్మత్‌, 
/౧౯ం లం (ధ] 

సాయక, జిత+హస్తున్‌= మా బాణాలచేత ఓడించబడిన హస్తం కలవాణ్లిగా; చేసి; చంపుదుము. 


తాత్సర్యం: కపటపుజూదంలో మమ్మల్ని ఓడించి ఇలా చేసిన దుష్టుడు, అన్యాయపరుడు, అయిన శకునిని 
యుద్దంలో మా బాణాలచేత ఓడించి చంపుతాము. 


విశేషం: ఏ చేతుల్లో పాచికలు వేసి, మోసంతో మమ్ము జయించాడో, ఆ చేతులు శకునికి లేకుండా చేసి, చంపుతాము- 

అని ధ్వని. 

వ. అని భీమార్జున నకుల సహదేవులును విజృంభించి కృతప్రతిజ్ఞులై; రట్లు పాండవులు పరిత్యక్తవిభవు లయి 
నిజాయుధంబులు ధరించి గజపురంబు వెలువడి; రంత. 299 

ప్రతిపదార్థం: అని; భీమ+అర్జున, నకుల, సహదేవులును; విజృంభించి= రెచ్చిపోయి; కృతప్రతిజ్ఞులు+ఐరి= చేయబడిన 

ప్రతిజ్ఞలు కలవాళ్ళు అయ్యారు; అట్టు; పాండవులు; పరిత్యక్త, విభవులు+అయి= పూర్తిగా విడువబడిన ఐశ్వర్యం కలవాళ్ళయి; 


అంటే ఐశ్వర్యాన్ని పూర్తిగా కోల్పోయినవాళ్ళయి; నిజ+ఆయుధంబులు= తమయొక్క ఆయుధాలు; ధరించి; గజపురంబు= 
హస్తినాపురంనుండి; వెలువడిరి; అంతన్‌. 


తాత్సర్యం: అని భీమార్జున నకుల సహదేవులు కోపావేశంతో చెలరేగి ప్రతిజ్ఞలు చేసి, ఐశ్వర్యాన్ని పూర్తిగా 
కోల్పోయిన వాళ్ళయి తమ తమ ఆయుధాలు ధరించి హస్తినాపురంనుండి బయలుదేరారు. 


సీ, ధృతరాష్ట్రవిభుని మందిరమున నఅిచుచు( । బబచె గోమాయువుల్‌ పట్టపగలు; 
యప్రదక్షిణముగా నయ్యె నుల్మాపాత; । మపమేఘమై యున్న యంబరమున 
విద్యుత్సహస్రముల్‌ విలసిల్లె; మణి రాహు । పర్వంబు గాకయ భాను. బట్టె; 
భూకంప మయ్యె నప్పుడు; సభాంతరమున । నరులెల్ల వినుచుండ నారదుండు 


©. పలికె నద్దుతముగ( 'బదునాలుగవ యేడు । భారతాజి యగు; నపారవీరు 
లయిన పాండవులు జయం బందుదురు భీమ | మఘవసుతుల విక్రమముని ననుచు. 300 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 271 
ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర, విభుని, మందిరమునన్‌= ధృతరాష్ట్ర మహారాజుయొక్క అంతఃపురంలో; పట్టపగలు+అ; గోమాయువుల్‌= 
నక్కలు; అఅచుచున్‌; పజచెన్‌= పరుగెత్తాయి; అ(ప్రదక్షిణముగాన్‌= అపసవ్యంగా; ఉల్కాపాతము= తోకచుక్కలు పడటం; 
అయ్యెన్‌= జరిగింది; అపమేఘము+ఐ= తొలగింపబడిన మేఘాలు కలదై, అంటే మేఘాలు లేనిదై; ఉన్న; అంబరమునన్‌= 
ఆకాశంలో; విద్యుత్‌ సహ(స్రముల్‌= వేలకొలదిమెణుపులు; విలసిల్లైన్‌= మెరిశాయి; మణీ= అంతేకాక; పర్వంబు, కాకయ= 
గ్రహణ పర్వదినం కాకుండానే; రాహు= రాహువు; భానున్‌= సూర్యుణ్ణి; పట్టెన్‌; భూకంపము+అయ్యెన్‌; అప్పుడు; సభా+ 
అంతరమునన్‌= సభలోపల; నరులు+ఎల్లన్‌= జనులంతా; వినుచుండన్‌; నారదుండు; పదునాలుగవ, ఏండు= పదునాల్లవసంవత్సరం; 
అంటే అరణ్య, అజ్ఞాతవాసాల తర్వాత; భారత+ఆబి= భారతయుద్దం; అగున్‌; అపార, వీరులు+అయిన= మహాపరా[క్రమశాలురైన; 
పాండవులు; భీమ, మఘవ సుతుల, వి[క్రమమునన్‌= భీమునియొక్క, దేవేంద్రపుత్రుడైన అర్జునునియొక్క శౌర్యంచేత; 
జయంబు+అందుదురు= విజయాన్ని పొందుతారు; అనుచున్‌; అద్భుతముగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టు; పలికెన్‌. 


తాత్సర్యం: ధృతరాస్త్రమహారాజు అంతఃపురంలో పట్టపగలే నక్కలు అరుస్తూ పరుగెత్తాయి. అపసవ్యంగా తోకచుక్కలు 
పడ్డాయి. మేఘాలు లేకుండానే ఆకాశంలో వేలకొలది మెరుపులు మెరిశాయి. (గ్రహణానికి తగిన పర్వదినం 
కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకొన్నాడు. భూమి కంపించింది. అప్పుడు సభలోని వాళ్ళంతా వింటూండగానే 
నారదుడు- పదునాల్గవ ఏట భారతయుద్దం జరుగుతుం దనీ, మహాపరాక్రమశాలురైన పాండవులు భీమార్జునుల 
బలాధిక్యంచేత విజయం పొందుతా రనీ ఆశ్చర్యకరంగా పలికాడు. 


విశేషం: అపశకునాలు అశుభసూచకాలు. పూర్ణిమ అమావాస్యవంటి పర్వదినాల్లోనే గ్రహణాలు కలుగుతాయి. 


వ. ధృతరాష్తుండును దాని నంతయు విని “కొడుకుల దుర్ణయంబుల నింక నెట్టి యరిష్టంబులు పుట్టెడునో' 
యని వగచుచు విదురుం బిలిచి, 'ధౌమ్య ద్రౌపదీ సహితు లయిన పాండవు లెట్లు వోయి' రని యడిగిన 
నతనికి విదురుం డి ట్లనియె. 301 
ప్రతిపదార్థం: ధృతరాష్టుండును; దానిన్‌; అంతయున్‌; విని; కొడుకుల, దుక్షయంబులన్‌= కొడుకుల చెడుపనులవలన; 
ఇంకన్‌; ఎట్టి; అరిష్టంబులు= అశుభాలు; పుట్టెడునో= ఏర్పడతాయో; అని; వగచుచున్‌= చింతిస్తూ; విదురున్‌; పిలిచి; ధౌమ్య, 
ద్రౌపదీ, సహితులు+అయిన= ధౌమ్యునితో, (ద్రౌపదితో కూడుకొన్న; పాండవులు; ఎట్టు: పోయిరి, అని; అడిగినన్‌; అతనికి; 
విదురుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు జరిగిందంతా విని, కొడుకుల దుళ్ళేష్టలవల్ల ఇంకా ఎటువంటి అశుభాలు కలుగుతాయో 
అని చింతిస్తూ, విదురుణ్ణి పిలిచి, పాండవులు ధౌమ్యునితో, (ద్రౌపదితో కలిసి ఏ విధంగా వెళ్ళా రని అడుగగా 
అతనికి విదురుడు ఇలా అన్నాడు. 


విదురుండు ధృతరాష్టునకు( బాండవు లడవికి. బోయిన రీతి సెప్పుట (సం. 2-71-3) 


(ఈక 


వదనసరోజంబు వస్తాంతమున గప్పి । కొని యేంగె ధర్మనందనుండు; మజియు 
భీమబాహులు రెండు. బెద్దలుగా€ జాచి | ఘనసత్తుుం డమ్మరుత్తనయు. దరిగె; 
నిసుము చల్లుచు నమరేంద్రపుత్తుండు వోయె; । భూరేణులిప్తశరీరుం డగుచు 
నకులుండు సనియె; మానక లజ్జం జేసి య । ధోవక్తు( డై సహదేవుం దరిగె; 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. వివృతకేశభరము వ్రేలంగ ద్రౌపది | సనియె; రౌద్రయామ్య సామగాన 

ముఖరితాస్యుం డగుచు మ్రోల ధౌమ్యుం దేగె । సకలజనులు శోకజలధి( దేల. 302 
ప్రతిపదార్థం: సకల జనులు= అందరు (ప్రజలు; శోక, జలధిన్‌= దుఃఖమనే సముద్రంలో; తేలన్‌= తేలునట్టుగా; 
ధర్మనందనుండు= ధర్మరాజు; వదన, సరోజంబు= పద్మంవంటి ముఖాన్ని; వస్త్ర+అంతమునన్‌= బట్టకొంగుతో; కప్పికొని; 
ఏంగన్‌= వెళ్ళాడు; మజియున్‌; ఘన, సత్తుండు= మిక్కిలి బలం కలవాడు; ఆ+మరుత్‌+తనయు.డు= ఆ వాయుదేవుని 
కుమారుడైన భీముడు; భీమ, బాహులు= భయంకరమైన చేతులు; రెండున్‌; పెద్దలుగాన్‌= పొడవు (వెడల్పు) అగునట్టుగా; 
చాచి; అరిగెన్‌= వెళ్ళాడు; అమర+ఇంద్ర పుత్తుడు= దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు; ఇసుము= ఇసుక; చల్లుచున్‌; 
పోయెన్‌; నకులుండు; భూరేణులిప్త, శరీరుండు+అగుచున్‌= మట్టికణాలు పూయబడిన శరీరంకలవాడై - అంటే దుమ్ము 
శరీరంపై పూసికొన్నవాడై; చనియెన్‌= వెళ్ళాడు; సహదేవు(డు; మానక= ఆగక, లజ్జన్‌+చేసి= సిగ్గుచేత; అధోవ|క్రుడు+ఐ= 
వంచినముఖం కలవాడై; అరిగెన్‌= వెళ్ళాడు; ద్రౌపది; వివృత, కేశ, భరము= విరబోసుకొన్న వెండ్రుకల భారం; వ్రేలంగన్‌= 
త్రేలాడుతుండగా; చనియెన్‌= వెళ్ళింది; ధౌమ్యు(డు; రౌద్ర, యామ్య, సామగాన, ముఖరిత+ఆస్యుండు+అగుచున్‌= రుద్ర 
యమ సంబంధాలైన మంత్రాల సామగానం ధ్వనించే ముఖం కలవాడై; (మోలన్‌= ముందుభాగంలో; ఏలాన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: జనులంతా దుఃఖసముద్రంలో తేలుతుండగా, ధర్మరాజు పద్మంవంటి తన ముఖాన్ని గుడ్డకొంగుతో 
కప్పుకొని వెళ్ళాడు. మహాబలవంతుడైన భీముడు భయంకరమైన తనచేతులు రెండూ పెద్దగా చాచి నడిచాడు. 
ఇంద్రతనయుడైన అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్ళాడు. నకులుడు దుమ్ము నిండిన శరీరంతో నడిచాడు. సహదేవుడు 
కుంతి కోరినట్టు అరణ్యవాసం మానక, సిగ్గుతో ముఖం వంచుకొని అన్నల వెంట వెళ్ళాడు. (ద్రౌపది విరబోసుకొన్న 
వెండ్రుకల భారం (్రేలాడుతుండగా ప్రయాణం సాగించింది. ధౌమ్యుడు రుద్ర యమ సంబంధి మంత్రాలతో 
సామగానం చేస్తూ ముందు నడిచాడు. 


విశేషం: రుద్ర యములు ఇద్దరు అంత్యకాలానికి సంబంధించిన దేవతలు, భయంకరులు. 


వ. అనిన 'నట్లేల వార లరిగి? రని యడిగిన విదురుం డి ట్లనియె. 303 


తాత్పర్యం: అనగా “వాళ్ళు ఆవిధంగా ఎందుకు వెళ్ళా?” రని ధృతరాష్ట్ర డడుగగా విదురుడు ఇలా అన్నాడు. 
క. నీకొడుకునికృతిం జేసి య । పాక్ళత రాజ్యం డయి ధర్మపతి నిజరూక్షా 
లోకనజనదాహభయ । వ్యాకులు. డై చనియె దృష్టి వారించి వడిన్‌. 304 


ప్రతిపదార్థం: ధర్మపతి= ధర్మరాజు; నీ, కొడుకు; నికృతిన్‌+చేసి= మోసంచేత; అపాకృత, రాజ్యుండు+అయి= తొలగించబడిన 
రాజ్యం కలవాడయి; నిజ+రూక్ష+ఆలోకన, జన, దాహ, భయ, వ్యాకులుండు+ఐ= తనయొక్క కఠినమైన చూపులచేత జనులు 
మండిపోతా రనే భయంవల్ల కలతనొందిన మనస్సుకలవాడై; దృష్టిన్‌; వారించి= తప్పించి; వడిన్‌= వేగంగా; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: నీకొడుకు చేసిన మోసంచేత రాజ్యాన్ని కోల్ఫోయినవాడై ధర్మరాజు తనకోపపుచూపులవల్ల జనం 
దహించబడతారేమో అన్న భయంతో కలత చెంది తన దృష్టిని తప్పించి (ముఖానికి గుడ్డ కప్పుకొని) వడిగా 


వెళ్ళాడు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసము 273 


క. సమరమున బాహుబల ద । ర్వము మెజయం గంటి ననుచు బాహు లతివిశా 
లములుగ6 జేయుచు నరిగెను | సమీరజు( డరాతిభీతిసంజననుం డై. 305 


ప్రతిపదార్థం: సమీరజుండు= వాయుదేవునికి జన్మించినవాడు - భీముడు; సమరమునన్‌= యుద్దంలో; బాహు, బల, 
దర్పము= భుజబలగర్వం; మెజయన్‌+కంటిని= (ప్రకాశింప జేసే అవకాశాన్ని పొందాను; అనుచున్‌; బాహులు= చేతులు; అతి 
విశాలములుగన్‌= మిక్కిలి పొడవు (వెడల్పు) లయ్యేటట్టుగా; చేయుచున్‌, అరాతి, భీతి, సంజననుండు+ఐ= శత్రువులకు 
భయాన్ని కలిగించేవాడై; అరిగెను= వెళ్ళాడు. 


తాత్సర్యం: భీమసేనుడు యుద్దంలో తన బాహు బలగర్యాన్ని ప్రకాశింపచేసే అవకాశాన్ని పొందాను - అన్నట్టుగా 
ణు (oe 
చేతులు విశాలంగా చాచి, శత్రువులకు భయం కలిగించేవాడై వెళ్ళాడు. 


క. వెజచటివ నింతకంటెం | దటుచుగ బాణంబు లేసి తదయక పగటం 
జెజటుతు నని యిసుము చల్లుచు | నుజిక ధనంజయుడు రణజయోన్నతు( దరిగెన్‌. 306 


ప్రతిపదార్థం: రణ, జయ+ఉన్నతు(డు= యుద్దంలోని విజయంచేత గొప్పవాడు; ధనంజయుండు= అర్జునుడు; వెజచజవన్‌= 
భయపడేటట్లుగా; ఇంతకంటెన్‌, తణుచుగన్‌= అధికంగా; బాణంబులు; ఏసి= వేసి; తడయక= ఆలస్యం చేయకుండ; 
పగణన్‌= శత్రువులను; చెజుతును= చంపుతాను; అని; ఇసుము= ఇసుక; చల్లుచున్‌; ఉబిక= ఊరక, (నిర్లక్ష్యంగా); అరిగెన్‌= 


వెళ్ళాడు. 


తాత్పర్యం: యుద్ద విజయాలతో గొప్పవాడైన అర్జునుడు- ఇసుకచల్లుతూ, భయంకరంగా ఇంతకంటె ఎక్కువగా 
బాణాలువేసి, సత్వరమే శత్రువుల్ని సంహరిస్తా నని నిర్లక్ష్యంగా నడిచాడు. 


వ. మట్‌ దుఃఖాను భావంబున కనుచితంబైన తన సుందర రూపంబు సూచి జనులు దుఃఖింప కుండ వలయు 
నని ధూళి ధూసరిత శరీరుండై నకులుం డరిగె; దీనంబైన తన యాననంబు సూచినవారికి నెల్ల నెగ్గగు నని 
యవనతవదనుం డయి సహదేవుం డరిగె. 307 


ప్రతిపదార్థం: మణి, దుఃఖ+అనుభావంబునకున్‌= దుఃఖప్రభావానికి; అనుచితంబు+ఐన= తగనిదైన; తన, సుందరరూపంబు; 
చూచి; జనులు; దుఃఖింపకుండ వలయును; అని; ధూళి, ధూసరిత, శరీరుండు+ఐ= దుమ్ముచేత కప్పబడిన శరీరం కలవాడై; 
నకులుండు; అరిగెన్‌= వెళ్ళాడు; దీనంబు+అయిన; తన; ఆననంబు= ముఖం; చూచిన, వారికిన్‌+ఎల్లన్‌= చూచినవారి 
కందరికి; ఎగ్గు= కీడు; అగున్‌+అని; అవనత, వదనుండు+అయి= వంచుకొన్న ముఖం కలవాడయి; సహదేవుండు; అరిగెన్‌= 


వెళ్ళాడు. 
తాత్సర్యం: దుఃఖాన్ని అనుభవించటానికి తగని తన అందమైన రూపాన్ని చూచి (ప్రజలు దుఃఖపడకుండా ఉండా 


లని, దుమ్ముచేత కప్పబడిన శరీరం కలవాడై నకులుడు వెళ్ళాడు. తన దీనముఖాన్ని చూచినవాళ్ళకు కీడు 
కలుగుతుం దని సహదేవుడు ముఖం వంచుకొని వెళ్ళాడు. 


చ. తడిసిన యేకవస్త్రపరిధానముతోడ విముక్తకేశియై 
తొడరుచు దుఃఖభావమున ద్రోవది వోయె మహాహవంబునం 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


బడిన నిజేశ మిత్ర సుత బంధు జనంబులు శోకవేదనం 
గడుకొని యట్ల యేంగుదురు కౌరవభామిను లన్విధంబునన్‌. 308 


ప్రతిపదార్థం: తడిసిన; ఏక, వస్త్ర, పరిధానముతోడన్‌= ఒంటి బట్ట కట్టుకొని; విముక్త కేశి+ఐ= విరబోసికొనిన వెండ్రుకలు 
గలదై; తొడరుచున్‌= తొ(ట్రుపడుతు; దుఃఖభావమునన్‌= దుఃఖంతో కూడిన మనస్సుతో; |ద్రోవది; మహా+ఆహవంబునన్‌= 
మహాయుద్దంలో; పడిన= మరణించిన; నిజ+ఈశ, మిత్ర, సుత, బంధు, జనంబుల, శోకవేదనన్‌= తమయొక్క భర్తలను, 
స్నేహితులను, కొడుకులను, చుట్టాలను గురించిన దుఃఖబాధతో; కడుకొని= పూనుకొని; కౌరవ, భామినులు= కౌరవుల 
భార్యలు; అట్టు+అ= ఆ విధంగా; ఏంగుదురు= వెళ్తారు; అనువిధంబునన్‌= అనే పద్దతిగా; పోయెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: తడిసిన ఒంటి బట్ట కట్టుకొని, వెండ్రుకలు విరబోసుకొని, తొట్రుపడుతూ, దుఃఖిస్తూ ద్రౌపది-భర్తలు, 
మిత్రులు, పుత్రులు, బంధువులు మహాయుద్దంలో మరణించగా కౌరవుల భార్యలు ఆ విధంగానే వెళ్ళుతా రన్నట్టు 
వెళ్ళింది. 


క. భారతరణహతు లగు కురు । శూరుల పరలోకవిధులు సూచించి క్రియా 
పారగు(డు ధౌమ్యు. డరిగె వి । చారజ్డిండు రౌద్రయామ్యసామోద్గీతిన్‌. 309 


ప్రతిపదార్థం: భారత, రణ, హతులు+అగు= భారత యుద్దంలో మరణించే; కురు, శూరుల= కౌరవవీరులయొక్క; పరలోక 
విధులు= ఉత్తరక్రియలు; సూచించి; క్రియాపారగుండు= (క్రియలు పూర్తిగా తెలిసినవాడు; విచారజ్ఞాడు= ఆలోచనను 
తెలిసినవాడు అయిన; ధౌమ్యుండు; రౌద్ర, యామ్య సామ+జఉత్‌+గీతిన్‌= రుద్ర యమ సంబంధి సామవేదమంత్రాలను 
పెద్దగా గానం చేస్తూ; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మహాభారతయుద్దంలో మరణించే కౌరవవీరుల పరలోకక్రియలు సూచించి, ఆ (క్రియలు పూర్తిగా 
తెలిసినవాడు, ఆలోచనాపరుడు అయిన ధౌమ్యుడు రుద్ర యమ సంబంధి సామాన్ని పెద్దగా గానం చేస్తూ వెళ్ళాడు. 


వ. అనిన విని ధృతరాష్తుండు దుఃఖితుం డయి. 310 


తాత్సర్యం: అనగా విని ధృతరాష్టుడు శోకించి. 


తరలము. 


సమరశూరులు పాండవుల్‌ జితశత్రు లున్నతచిత్తు లు 

త్తములు వారలతోడి వైరము ధర్మయుక్తి. గరం బయు 

క్తము ప్రజాక్షయకారణం బని తద్దయున్‌ భయమందుచున్‌ 

విమను(డై పదియుండె హా యని వెచ్చనూర్జ్డుచు విన్న నై. 311 
ప్రతిపదార్థం: పాండవుల్‌; సమర, శూరులు= యుద్దవీరులు; జిత, శత్రులు= జయింపబడినశత్రువులు కలవాళ్ళు; ఉన్నత, 
చిత్తులు= గొప్ప మనస్సు కలవాళ్ళు; ఉత్తములు= (శ్రేష్టులు; వారలతోడి; వైరము= శత్రుత్వం; ధర్మయుక్తిన్‌= ధర్మం(ప్రకారం; 
కరంబు= మిక్కిలి; అయుక్తము= తగనిది; ప్రజా, క్షయ, కారణంబు= జనులు నళించటానికి హేతువు; అని; తద్దయున్‌= 


సభాసర్వము - ద్వితీయాశ్వాసము 275 


మిక్కలి; భయము+అందుచున్‌= భయపడుతూ; హా! అని; వెచ్చన్‌+ఊర్చుచున్‌= వేడి నిట్టూర్పులు వదలుతూ; విన్నను+ఐ= 
వెలెవెలబోయి; విమనుండు+ఐ= దుఃఖంపొందిన మనస్సు కలవాడై; పడి, ఉండెన్‌. 


తాత్సర్యం: “పాండవులు యుద్దవీరులు. శత్రువులను జయించినవాళ్ళు. గొప్పమనస్సు కలవాళ్ళు. ఉత్తములు. 
వారితో వైరం ధర్మం(ప్రకారం ఏమాత్రం తగనిది. అది ప్రజానాశానికి కారణం' అని మిక్కిలి భయపడుతూ 
ధృతరాష్ట్రుడు హా! అని వేడి నిట్టూర్పులు విడుస్తూ వెలవెలబోయి దుఃఖిస్తూ పడి ఉన్నాడు. 


విశేషం: భయదుఃఖభావతీవ్రతను (ప్రదర్శించే ఈ రచనలో కాంతిగుణం రసపోషకం. (సంపా.) 


వ. అట్లు వగుచుచున్న ధృతరాష్తునకు సంజయుం డి ట్లనియె. 312 
తాత్పర్యం: ఆవిధంగా దుఃఖిస్తున్న ధృతర్మాష్టునితో సంజయుడు ఇలా అన్నాడు. 


సీ, పాండుకుమారుల( బరమధార్లికు లని | వగవక రాష్ట్రంబువలనం బాపి 
వసుపూర్ణమైన యివ్వసుమతి సేకొంటి । వసుధేశ! నీ కింక వగవ నేల? 
కలశజ విదుర గంగాసుత ప్రభృతులు । వారింప వారింప వశము గాక 
కర్ణ గాంధారుల కటిపులు విని, వారి । కపకారి యయ్యె నీ యాత్మజుండు; 


ఆ. వగవ కధికు లయిన వారితో వైరంబు । సేసికొంటి కరము చెట్ట యనక; 
నీవు నీ సుతుండు నేర్తురు గా, కొరు । లేమి సేయనేర్తు రిందుకులుండ! 313 


ప్రతిపదార్థం: ఇందుకులు(డ= చంద్రవంశంవాడి వైన ఓ ధృతరాష్ట్రమహారాజా!; పాండుకుమారులన్‌= పాండురాజు పుత్రులైన 
పాండవులను; పరమ ధార్మికులు+అని= మిక్కిలి ధర్మాత్ములని; వగవక= ఆలోచించక; రాష్ట్రంబువలనన్‌+పాపి= దేశంనుండి 
వెళ్ళగొట్టి; వసుపూర్ల్ణము+ఐన= బంగారుతో నిండిన; ఈ+వసుమతిన్‌= ఈ భూమిని; చేకొంటి= (గహించావు; వసుధ+ ఈ శ= 
భూ నాథా! రాజా!; నీకున్‌; ఇంకన్‌; వగవన్‌= దుఃఖించటం; ఏల= ఎందుకు? కలశజ, విదుర, గంగాసుత, (ప్రభృతులు= 
కుండనుండి పుట్టిన (ద్రోణుడు; విదురుడు, గంగా తనయుడైన భీష్ముడు మొదలయినవాళ్ళు; వారింపన్‌= అడ్డగించగా; 
వారింప వశము, కాక= అడ్డగించటం సాధ్యంగాక; కర్ల గాంధారుల= కర్ణునియొక్క, శకుని యొక్క; కణపులు= బోధలు; విని; 
నీ, ఆత్మజుండు= నీ కుమారుడు; వారికిన్‌= పాండవులకు; అపకారి, అయ్యెన్‌= అపకారం చేసినవా డయ్యాడు; వగవక= 
విచారించక; కరంబు= మిక్కిలి; చెట్ట, అనక= చెడ్డ అని భావించక; అధికులు+అయిన, వారితో= గొప్పవాళ్ళతో; వైరంబు= 
శత్రుత్వం; చేసికొంటి; నీవు; నీ, సుతుండు= నీ కుమారుడు; నేర్తురుగాక= ఏమి చేయటానికైన తగుదురు; ఒరులు= 
ఇతరులు; ఏమి, చేయన్‌, నేర్తురు= ఏమి చేయగలరు? 


తాత్సర్యం: చంద్రవంశంవాడి వైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు మిక్కిలి ధర్మాత్ము లని ఆలోచించక 
దేశంనుండి వెళ్ళగొట్టి, బంగారుతో నిండిన ఈ భూమినంతా (గ్రహించావు. మహారాజా! నీ వింక దుఃఖించటం 
ఎందుకు? భీష్మద్రోణవిదురాదులు వద్దన్నా వినకుండ, కర్లశకునుల మాటలు విని, నీ కుమారుడు పాండవులకు 
అపకారం చేశాడు. ఆలోచించకుండా, ఎంతో చెడ్డ అని అనుకోకుండా గొప్పవాళ్ళతో వైరం తెచ్చుకొన్నావు. నీవు, 
నీ కుమారుడు ఏమి చెయ్యటానికైనా తగినవాళ్ళు. ఇతరు లేమి చేస్తారు? 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఈ సందర్భంలో 'ఇందుకులు(డ' అనే సంజయుని సంబోధనలో ఆహ్హాదకరుడైన చంద్రునివంశంలో జన్మించి, 
కొడుకుల (క్రూరకృత్యాలను (ప్రోత్సహిస్తున్నావా? అనే ఎత్తిపొడుపు ధ్వనిస్తున్నది. 


వ. అని సంజయుండు పలికిన విని విదురుండు ధృతరాష్తున కి ట్లనియె. 314 


తాత్సర్యం: అని సంజయుడు పలుకగా విదురుడు విని ధృతరా(ష్టునితో ఇలా అన్నాడు. 


తరలము. 


వగవ నేటికి నింకనైనను వారలం బిలిపించి యీ 

జగతి నెప్పటియట్ల యేలుచు సంతసంబున నుండంగా 

జగదధీశ్వర! పంపు; వంచన చన్నె? యన్యుల సంపదల్‌ 

మిగిలి చేకొన నిట్లు సేసిన మెత్తురే మది నుత్తముల్‌? 315 


ప్రతిపదార్థం: జగత్‌+అధీశ్వర= ప్రపంచానికి ప్రభువైనవాడా! ధృతరాష్ట్ర మహారాజా! వగవన్‌, ఏటికిన్‌= దుఃఖించటం ఎందుకు? 
ఇంకన్‌+ఐనను; వారలన్‌= పాండవులను; పిలిపించి; ఈ, జగతిన్‌= ఈ భూమిని; ఎప్పటి+అట్ట= ఎప్పటివలె; ఏలుచున్‌= 
పాలిస్తూ; సంతసంబునన్‌; ఉండంగాన్‌; పంపు= ఆజ్ఞాపించు; వంచన= మోసం; చన్నె= తగునా?; అన్యుల, సంపదల్‌= ఇతరుల 
సంపదలను; మిగిలి= హద్దుమీరి - అంటే ధర్మాన్ని అతిక్రమించి; చేకొనన్‌= (గ్రహించటానికి; ఇట్టు+చేసినన్‌; ఉత్తముల్‌= 
గొప్పవాళ్ళు; మదిన్‌= మనస్సులో; మెత్తురే= మెచ్చుకొంటారా? 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజా! దుఃఖించటం ఎందుకు? ఇప్పు డైనా పాండవుల్ని పిలిపించి ఈ భూమిని 
ఎప్పటిలా పాలిస్తూ సుఖంగా ఉండండని ఆజ్ఞాపించు. మోసం చెయ్యటం తగునా? ఇతరుల సంపదలు హద్దు మీరి 
(గ్రహించటానికి ఇలా చేస్తే ఉత్తములు మెచ్చుకొంటారా? 


విశేషం: విదురుడు చేసిన కర్తవ్యబోధ కురుపాండవ సమస్యకు సమయోచిత సులభపరిష్కారం. ధృతరాషుని చిత్తశుద్ధికి 
చక్కని గీటురాయి. 'జగదధీశ్వర! అనే సంబోధనలో సర్వసర్వంసహాధికారివి నీవై ఉండి, పాండవులను పిలిచి, రాజ్య మిచ్చి 
ఎప్పటిలా పాలించుకొమ్మని చెప్పితే నీ మాట కాదనే వాళ్ళెవరు? - అనే భావం కూడ ధ్వనిస్తున్నది. (విదురుడి వాక్యవిన్యాసంలో 
గోచరించే అ(గ్రామ్యత్వం, వికటత్వం ఉదారతాగుణస్ఫోరకాలై రాణిస్తున్నాయి. సంపా.) 


©. అనిన విదురుపలుకు లా ధృతరాష్తుండు । వినియు విననియట్లు విపినవాస 
గతుల బాండుసుతుల( గ్రమ్మఖింపక యుపే । క్షించె. బూర్వవిహిత కిల్టిషమున. 316 
ప్రతిపదార్థం: అనిన; విదురు, పలుకులు; ఆ, ధృతర్నాష్టుండు; వినియున్‌; వినని, అట్టు; విపిన, వాస, గతులన్‌= అరణ్యానికి 


వెళ్ళే వాళ్ళను; పాండు సుతులన్‌= పాండురాజు కుమారులను; క్రమ్మజణింపక= మరలించక; పూర్వ విహితకిల్బిషమునన్‌= 
గడచిన జన్మలో విధించబడిన పాపంచేత; ఉపేక్షించెన్‌= ఊరకున్నాడు. 


తాత్పర్యం: ధృతర్శాష్టుడు విదురుని మాటలు వినికూడ, వినని విధంగా ఉండి, అరణ్యానికి వెళ్ళే పాండవులను 
మరలించకుండా, గతజన్మంలో విధించబడిన పాపంచేత ఊరక ఉండిపోయాడు. 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 277 
విశేషం: ధృతరాష్ట్రునికి చిత్తశుద్దిలేదనటానికి ఇది చక్కని ఉదాహరణం. 


వ. మటియు ద్రోణుండు పాండవులకు నెయ్యుం డయ్యును దొల్లి యాజోపయాజుల వరంబున నగ్ని కుండంబున 
నుద్ధవిల్లిన ద్రుపదాత్మజుండు ధృష్టద్యుమ్నుండు పాండవసంబంధి యయి ప్రతివీరుం డగుట నాతనితోం 
దనకు సమరం బగు నని యెతింగి పాండవానుగమనంబు సేయ నొల్లక గజపురంబున ధృతరాష్తు నొద్దన 
యుండె; ని ట్లింద్రప్రస్టపురంబున నిరువది మూందేండులు రాజ్యంబు సేసి పాండవులు పాపద్యూత పరాజితు 
లయి. 317 

ప్రతిపదార్థం: మజీయు, |ద్రోణుండు; పాండవులకున్‌; నెయ్యుండు+అయ్యును= స్నేహితుడయినప్పటికి; తొల్లి= పూర్వం; 
యాజ+ఉపయాజుల= యాజునియొక్క ఉపయాజునియొక్క; వరంబునన్‌= వరంచేత; అగ్ని, కుండంబునన్‌, ఉద్భవిల్లిన= 
పుట్టిన; (దుపద+ఆత్మజుండు= (ద్రుపదుని కుమారుడు; ధృష్టద్యుమ్నుండు; పాండవ, సంబంధి, అయి= పాండవుల బంధువై; 
ప్రతివీరుండు= శత్రువీరుడు; అగుటన్‌= అవటంచేత; ఆతనితోన్‌= ఆ ధృష్టద్యుమ్నునితో; తనకున్‌; సమరంబు= యుద్దం; 
అగును+అని; ఎతీంగి= తెలిసికొని; పాండవ+అనుగమనంబు= పాండవుల వెంట వెళ్ళటం; చేయన్‌= చేయటానికి; ఒల్లక= 
ఇష్టపడక; గజపురంబునన్‌= హస్తినాపురాన; ధృతర్మాష్టు+ఒద్ద= ధృతరాష్ట్రుని దగ్గర; ఉండెన్‌; ఇట్టు; ఇంద్రప్రస్టపురంబునన్‌; 
ఇరువది మూండు+ఏండులు= ఇరవై మూడు సంవత్సరాలు; రాజ్యంబు, చేసి; పాండవులు; పాప, ద్యూత, పరాజితులు+అయి= 
చెడుజూదంలో ఓడిపోయినవాళ్ళయి. 


తాత్సర్యం: ద్రోణుడు పాండవులమీద (ప్రేమకలవాడే అయినా-పూర్వం యాజోపయాజుల వరంచేత అగ్నిగుండంనుండి 
పుట్టిన ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవుల బంధువై తనకు శత్రువీరుడు కావటంచేత, అతనితో తనకు 
యుద్ధం అవుతుం దని తెలుసుకొని, పాండవులవెంట వెళ్ళటానికి ఇష్టపడక హస్తినాపురంలో ధృతర్మాష్టుని దగ్గరే 
ఉండిపోయాడు. ఈ విధంగా పాండవులు ఇంద్రప్రస్థపురంలో ఇరవై మూడేళ్ళు రాజ్యంచేసి పాపపు జూదంలో 
ఓడిపోయి. 


విశేషం: యాజోపయాజులు గంగ ఒడ్డున వానప్రస్థవృత్తిలో ఉండే బ్రాహ్మణోత్తములు. 


క. వీరులగు పాండు సుతులు మ । హారణ్యనివాస నిరతులయి ధరణీబృం 
దారక సహస్రములతో । సారమతుల్‌ సనిరి నిత్యసత్యవ్రతులై. 318 
ప్రతిపదార్థం: వీరులు+అగు; పాండు సుతులు= పాండవులు; మహా+అరణ్య, నివాస, నిరతులు+అయి= మహారణ్యంలో 


నివసించటంలో మిక్కిలి ఆసక్తి కలవాళ్ళయి; ధరణీ బృందారక, సహ(స్రములతోన్‌= వేలకొలది భూసురులతో; సారమతుల్‌= 
బుద్ధిమంతులు; నిత్యసత్య(వ్రతులు+ఐ= ఎల్లప్పుడు సత్యాన్నే వ్రతంగా కలవాళ్ళయి; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: వీరులు, బుద్ధిమంతులు, నిత్యసత్యవ్రతులు అయిన పాండవులు- వేలకొలది బ్రాహ్మణులు వెంటరాగా 
అరణ్యవాసానికి వెళ్ళారు. 


క. అని యిట్లు సభాపర్వం । బున కథ జనమేజయునకు మొగి వైశంపా 
యను చెప్పిన విధమంతయు । మనునిభ! శుభచరిత! నిత్యమహిమాతిశయా! 319 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మను, నిభ= మనువుతో సమానమైన వాడా! శుభచరిత= మంగళకరమైన చరిత్ర కలవాడా! నిత్య, మహిమ+ 
అతిశయా= శాశ్వతమైన గొప్పతనంచేత మిన్న అయినవాడా! ఓ రాజరాజ నరేంద్రా! అని; ఇట్టు; సభా, పర్వమున, కథ= సభా 
పర్వంలోని కథ; మొగి= మునుపు; జనమేజయునకున్‌; వైశంపాయను, చెప్పిన, విధము+అంతయున్‌= వైశంపాయనుడు 
చెప్పిన విధం పూర్తిగా ఇది. 


తాత్పర్యం: మనువుతో సమానమైన వాడా! శుభ చరిత్ర కలవాడా! శాశ్వతమైన మహిమచే మిన్న అయినవాడా! ఓ 
రాజరాజ మహేంద్రా! ఈ విధంగా సభాపర్వంలోని కథ పూర్తిగా మునుపు జనమేజయునికి వైశంపాయనుడు చెప్పిన 
విధమంతా ఇది. 


విశేషం: 'మనునిభ శుభ చరిత!” అనే విశేషణానికి 'మనువుకు సాటియెన శుభచరిత్ర గలవాడా! అనే అర్థంకూడా చెప్పవచ్చు. 
ఆశ్వాసాంతము 


రథోద్దతము. 


హార హీర ధవళాంశు నిర్మలో 

దార కీర్తి! రణదర్వ! సద్గుణా! 

వైరి వీర రస వైద్య! మన్మథా 

కార! ధీర! పరగండబైరవా! 320 


ప్రతిపదార్థం: హార, హీర, ధవళ+అంశు, నిర్మల, ఉదార, కీర్తి= హారంలోని వజ్రంయొక్క తెల్లని కాంతిలా నిర్మలమైన 
గొప్పకీర్తి కలవాడా!) రణ, దర్శ= యుద్ధంలో గర్వం కలవాడా!; సద్గుణా= మంచిగుణాలు కలవాడా!) వైరి, వీర, రస, వైద్య= 
శృత్రువులయొక్క వీరరసానికి చికిత్స చేసేవాడా!; మన్మథ+ఆకార= మన్మథుని వంటి ఆకారం కలవాడా!; ధీర= ధైర్యం 
కలవాడా!; పరగండ భైరవా= శత్రువీరులకు భయంకరమైనవాడా! 


తాత్పర్యం: హారంలోని వజ్రకాంతివంటి తెల్లని నిర్మలమైన గొప్పకీర్తి కలవాడా! యుద్దంలో గర్వంకలవాడా! 
ఉత్తమగుణాలు గలవాడా! శత్రువుల వీరరసానికి చికిత్స చేసేవాడా! మన్మథుని ఆకారం కలవాడా! ధైర్యం కలవాడా! 
శత్రువీరులకు భయంకరమైనవాడా! 


విశేషం: అలం. ఉపమ, వృత్త్యనుప్రాసం. ఇవి ఆశ్వాసాంత రాజరాజ సంబోధనలు. ఆయన గుణ విశేషాల ప్రశంసలు. 
(రథోద్దత వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా రున్మరులగ గణా లుంటాయి. ఏడవ అక్షరం యతి. ప్రాసనియమం 
పాటించబడింది. నన్నయ లఘు రకారావృత్తిచేత వృత్తరచనలో అక్షరరమ్యతను పోషించాడు. నన్నయ ఈ వృత్తాన్ని ఈ 
ఒక్కచోటనే వాడాడు, = సంపా.) 


క  కరుణావతార! ధరణీ | సురవర సురభూజ! రాజసుందర! నయబం 
ధుర! ధర్మధురంధర! మం । దరధైర్య! సుహృన్నిధాన! దానవినోదీ! 321 


సభాపర్వము - ద్వితీయాశ్వాసను 279 
ప్రతిపదార్థం: కరుణా+అవతార= దయా స్వరూపా!; ధరణీ, సుర, వర, సురభూజ= భూదేవతలైన (బ్రాహ్మణ శ్రేష్టులకు 
కల్పవృక్షం వంటి వాడా! రాజ, సుందర= చంద్రునివలె అందమైనవాడా!; నయ, బంధుర= నీతిచేత ఒప్పిదమైనవాడా!; 
ధర్మధురంధర= ధర్మభారాన్ని వహించేవాడా!; మందర ధైర్య= మందరపర్వతంతో సమానమైన ధైర్యం కలవాడా!; సుహృత్‌+ 
నిధాన= మిత్రులకు పెన్నిధివంటివాడా!; దాన, వినోదీ= దానం చేయటంలో సంతోషం కలవాడా! 


తాత్పర్యం: దయాస్వరూపా! భూదేవతలైన బ్రాహ్మణ (్రేష్టులకు కల్పవృక్షం వంటివాడా! చంద్రుడిలా అందమైనవాడా! 
నీతితో ప్రకాశించేవాడా! ధర్మభారం వహించేవాడా! మందరపర్వతంతో సమానమైన ధైర్యం కలవాడా! మిత్రులకు 
పెన్నిధివంటివాడా! దానం చెయ్యటంలో సంతోషం కలవాడా! 


విశేషం: అలం: ఉపమ. వృత్త్యనుప్రాసం. (సంపా.) 
ఉత్సాహము. 
రాజవంశవార్దిచంద్ర! రాజదేవ! నిత్యల 
క్షీ జయాభిరామ! ధర్మమిత్ర! మిత్ర విద్వదం 
భోజ వన పయోజమిత్ర! భూరి కీర్తి కౌముదీ 
రాజిత త్రిలోక! నిఖిల రాజ నిత్య పూజితా! 322 


ప్రతిపదార్థం: రాజ, వంశ, వార్డి, చం[ద్ర= రాజవంశం అనే సముద్రానికి చంద్రునివంటివాడా!; రాజదేవ!; నిత్యలక్ష్మీ జయ+ 
అభిరామ= శాశ్వతమైన ఐశ్వర్యంతో, జయంతో మనోహరమైనవాడా!; ధర్మమిత్త= ధర్మానికి స్నేహితుడివైనవాడా!; మిత్ర, 
విద్వత్‌+ అంభోజ, వన, పయోజమి(త్ర= స్నేహితులు, పండితులు అనే పద్మవనానికి సూర్యుని వంటివాడా!; భూరి, కీర్తి 
కౌముదీ, రాజిత (త్రిలోక= గొప్పకీర్తి అనే వెన్నెలచేత ముల్లోకాలను (ప్రకాశింప చేసేవాడా!; నిఖిల, రాజ, నిత్య, పూజితా= 
అందరు రాజులచేత ఎల్లప్పుడు పూబించబడేవాడా! 


తాత్సర్యం: రాజవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడా! రాజదేవా! శాశ్వతమైన ఐశ్వర్యంతో, జయంతో 
మనోహరమైనవాడా! ధర్మానికి మిత్రుడవైనవాడా! స్నేహితులు, పండితులు అనే పద్మవనానికి సూర్యునివంటివాడా! 
ముల్లోకాలను కీర్తి అనే వెన్నెలచేత ప్రకాశింపచేసేవాడా! సమస్తరాజులచే ఎల్లప్పుడు పూజింపబడేవాడా! 


విశేషం: అలం: ఉపమ. రూపకం. ఉత్సాహ వృత్తపాదంలో ఏడు సూర్య గణాలమీద ఒక గురువు ఉంటుంది. అయిదవ 
గణంలోని మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. (సంపా.) 


గద్యము. 


ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రీతం బయిన శ్రీమహాభారతంబునందు సభాపర్వంబున 
నర్భ్యాభిహరణంబును, శిశుపాల వధయును, రాజసూయ విభూతికి దుఃఖీతుండై సభాస్థలితుండై యున్న 
దుర్యోధనుం జూచి ద్రౌపదీభీమసేనులు నగుటయు, రాజసూయవిభూతి సూచి సహింపక దుర్యోధనుండు 
జూదం బొనర్ణుటయు, నందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును, ద్యూతదుఃఖార్ణవ 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


మగ్నులయిన పాండవులం బాంచాలి యుద్దరించుటయు.6 బునర్జ్యూత పరాజితులయి పాండవులు 
వనవాసగతు లగుటయు నన్నది సర్వంబును ద్వితీయాశ్వాసము. 


సభాపర్వము సమాప్తము. 


తాత్సర్యం: ఇది ఉత్తమకవు లందరి (ప్రశంస లందుకొన్న నన్న్మయభట్టారకుడు రచించిన శ్రీమహాభారత సభాపర్వంలో, 
అర్హ్యప్రదానం, శిశుపాలుబ్లి చంపటం, రాజసూయవైభవాన్ని చూచి దుఃఖితుడై సభలో జారిపడిన దుర్యోధనుణ్ణి 
చూచి ద్రౌపదీ భీమసేనులు నవ్వటం, రాజసూయ వైభవాన్ని చూచి సహించలేక దుర్యోధనుడు జూదమాడటం, 
అందులో శకుని మోసంవల్ల ధర్మరాజు ఓడిపోవటం, జూదంవల్ల కలిగిన దుఃఖ మనే మహాసముద్రంలో మునిగిన 
పాండవులను ద్రౌపది ఉద్దరించటం, మళ్ళీ ఆడిన జూదంలో పాండవులు ఓడి అడవులకు వెళ్ళటం - అన్నది రెండవ 


wa 


ఆశ్వాణం. 
సభాపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతంలో సభాపర్వం ముగిసింది. 


పద్యము 


అంగారములు గొనువేడ్క. 
అంత 

అంత నంతయు నెటింగి 
అంత ననంతవేదమూర్తు లైన 
అంత ననంతశయనుండు 
అంత ననుద్యూతపరా 
అంత శిశుపాలు సేనాపతి 
అం దనేకవిధ జీవరాసుల 
అందు. గుబేరుండు 

అందు దుర్యోధనదుశ్ళాసనాది 
అందు మాల్యాలంకృతమౌళులు. 
అందు సుఖాసీను(డైన 

అం దెప్పటి యట్ల ధృత 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కొడుకు నబ్బనాభుం 
అఖీల లావణ్యపుంజంబు 


అన్నిదత్తంబైన యద్దివ్య 


అట దుర్యోధనుండు శకునియుం 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నా ఫ్ర ప్రుశ్రిఆాాాా 


పద్యము 


అట భీమసేనుండునుం 
అట సహదేవుండు దక్షిణ 
అటి మహోత్సాతంబులు 

లు 
అటి యతిదారుణత్వము 

లు 
అట్టి రాజసూయాధ్వరంబున 
అట్టి సకలక్ష త్రియ క్షోభంబు 
అ ట్లయినం గురుకుమారులు 
అట్లు కౌశిక చిత్రసేనులు 

7 
అట్టు వగచుచున్నధృతరాష్టునకు 
అట్టేని నాకు నస్మత్పితృ 
అతనిచేత నభ్యర్చితుండయి 
అతని నతిప్రతాపు 
అతని ననవరతంబును 
అతిదర్చోద్దతు(డు 

ఠా 

అతివికృతస్వరూపధరుC 
అతిసమర్గుండు బృహ(ద్రథుం 
అతులచతురంగ సేనాయుతు. 
అతుల పరా[క్రమార్దిత 
అతుల బలుల్‌ పరస్పర 
అతుల వి[క్రమసంపదన్‌ 
అతుల విభూతితో మణి 


పద్య - గద్య ప్రథమపాద సూచి 


164 


105 
182 


పద్యము 


అతుల శౌర్యుం డనిల 
అది యమరాజుసభయంతియ 


అదియును నూజుయోజనంబుల 
అదియును నూజుయోజనంబుల 


అది శతయోజనవిస్తారాయామ 
అధిక దర్పయుక్తమై 

అధిక లజ్ఞావనతాస్యుల 
అనఘ మామామ శకుని 
అనఘ యేము మువ్వురము 
అనఘ సుహృద్జూూతం బిం దొన 
అనఘా నీ (ప్రస్తవమున 
అనఘు౯డై యెనుబది 
అనఘుల శాస్త్ర విధిజ్ఞుల 
అనల(ప్రభాభిశోభిత 
అనవరతంబు నిష్టుడగు 
అని కడునడలుగ( 

అని కృతాంజలియయి 

అని తనచేతియనర్భ 

అని దాని నతిప్రీతిం 

అని ధర్మరాజును వారించి 
అనినం గరుణించి ముని 


265 
214 


192 


195 


214 


149 


282 


పద్యము 


అనినం బాంచాలి యి ట్లనియె 
అనినం (బ్రహ్హాదుండు భయం 
అనిన ధర్మరాజునకు 

అనిన ధృతర్మాష్టుండు కోడలి 
అనిన ధృతరాష్టుండు దాని 
అనిన ధృతర్మాష్టుండు నీ 
అనిన నట్టివాం డెవ్వండు 
అనిన న ట్లేల వారలరిగి 
అనిన నయ్యశరీరి 

అనిన నయ్యుత్తరకురు 
అనిన నారాజునకు నగ్ని 
అనిన నుపేంద్రువాక్య మను 
అనిన భీమసేనువి[క్రమ 
అనిన భీష్మువచనంబున 
అనిన మురవైరిపలుకులు 
అనిన వానికి ధర్మతనయుం 
అనిన వారల వచనంబుల 
అనిన వాసుదేవునకు 

అనిన విదురుం డి ట్లనియె 
అనిన విదురుపలుకులు 
అనిన విని జనమేజయుం 
అనిన విని జరాసంధుండు 
అనిన విని ధృతరాష్టుండు 
అనిన విని ధృతర్మాష్టునకు 
అనిన విని భీమసేనుండు 
అనిన విని యవి యెట్టివి 
అనిన విని విదురున 

అనిన వైశంపాయనుం 

అని నిశ్చయించి పలికిన 
అని పలుకుచున్న భీష్మ 


220 
114 


166 


పద్యము 


అని (ప్రబోధించిన ననిల 
అని భీమార్షుననకుల 

అని యడిగిన జనమేజయు 
అని యడిగిన ధర్మరాజు 
అని యడిగిన ధర్మరాజు 
అని యప్పుడ శకుని 

అని యాభగదత్తుచేత 

అని యాశిశుపాలుం బట్టు 
అని యిట్లు కోడలిం గొడుకుల 
అని యిట్లు సభాపర్వంబున 
అని రూక్షాక్షరవచనంబుల 
అనిలజవాశ్వంబుల. 
అనిలజవాశ్వయుక్తమయి 
అని వారల యను[గ్రహంబు 
అని వీనితల్లి తొల్లి 
అనిశము సేవింతురె 

అని శిశుపాలుండు గర్వించి 
అని శిశుపాలు. డొండొకట 
అని సంజయుండు పలికిన 
అని సంతసిల్లి మణియు 
అని సర్వజనభయానక 
అనుచు డాయవచ్చిన 
అనుచు దుఃఖితు లగుచున్న 
అనుచు శోకాక్రాంత యయి 
అనుజసహితుండయి 
అనుజులు దుపదాత్మజ 
అనుపమదైవయోగ 
అనుపమధనరాసులు 
అనుపమరత్నకాంచన 
అనుపమశక్తిమంతులు 


శ్రీమదాంధ్ర మహాభారతము - సభాపర్వము 


పద్యము 


అన్న సహదేవ నీవును 
అన్యకీర్తనంబు నన్య 
అప్పాండవుల కెంత లగ్గు 
అప్పుడు వేవురు శిల్పా 
అబ్బాలకు రోదనధ్వని 
అభిమతాక్షముల్‌ దొల్ఫి 
అభిషిక్తుడయిన యయ్యమ 
అమితపరా[క్రమమున 
అమితసత్తులు ధర్మమూర్తు 
అమ్మగధేశు ను(గ్రబలు 
అమ్మహామఖమునం దన్ని 
అమ్మహామునుల నెల్ల 
అమ్మహాసత్తు జరాసంధుం 
అమ్మానిసి 'వ్రయ్యలు గని 
అమ్ముదితన్‌ విభీతహరి 
అయనవిహీను(డౌ సవితృ 
అయినను నాయర్థిత్వంబునం 
అయినను నాహృదయంబు 
అయినను నీ వచనంబు 
అయ్యపూర్వసభామణి 
అయ్యిద్దణును గౌశికచిత్ర 
అయ్యుధిష్టిరు సందేశంబున 
అర్హరాత్రమయిన నభ్యాగత 
అలయక వెండియుం గడంగి 
అల్పు. డయ్యు మనుజు డతి 
అవనితలంబు |వ్రస్సెనొ 
అవనినాథుచేత నాజ్ఞ 
అవనీతలసా(మ్రాజ్యో 
అవనీనాథు లనేకు లుండంగ 


అవనీరాజ్యవ్యాపార 


210 


225 
202 


229 
228 


167 


పద్యము 


అవమానదు:ఖీతుండయి 
అవమాన్యున్‌ సభలోన 
అవినయబుద్దివై హరికి 
అవినీతులయి మహాత్ముల 
అవిలంఘనీయ మీదుర్వ్యవ 
అవ్వా నీప్రశ్ళంబునకు 
అవ్విధంబున నొప్పియా 
అహితవృద్ధి యుపేక్షితం 


అహితుల నెల్లవిధంబుల 


ఆ 


ఆ జరాసంధుండును నాయుధ 
ఆ జరాసంధుండును నాయుధ 
ఆతని( జూచి ద్రోణాచార్య 
అతనింబట్టి యెత్తి నిహతా 
ఆదిజు(డైన 'బ్రహ్మయుదయం 
ఆ ధృతరాష్టుచేసిన 
ఆయంబునందు నాలవభాగ 
ఆయతభుజవీర్యులు 
ఆయుధనిహతు(డుగాని 
ఆరంభరహితు. బొందునె 
ఆరాక్షసి కెత్తికొనన్‌ 
ఆవనజాననం గురుకులా 
ఆవిపినాంతరంబున 


ఆ శిశుపాలుపిబుందన 


ఇ 
ఇంకనయిన నుపేక్షింపక 
ఇంత సంతాపింపనేల 


ఇం(ద్రప్రస్థపురంబున 


225 


147 


234 


146 


219 
180 
207 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఇక్కుమారుండు కుమారు 
ఇక్కురువృద్దులైన భీష్మ 
ఇచ్చకువచ్చు పూజనల 
ఇట్టి కార్యమునకు నే 
ఇట్టి విచిత్రరత్నసభా 
ఇట్టు కార్తికమాసంబునం 
ఇట్లు జగ(త్రయవిజయ 
ఇట్టు జరాసంధుండు 
ఇట్టు జరాసంధుండు 
ఇట్లు జూదంబున నయ్యెడు 
(39) 
ఇట్లు దేవభోగ బ్రాహ్మణ 
ఇట్లు నారాయణదేవుచేత 
ఇట్టు నిఖీలక్ష్మత్రియత్రాస 
ఇట్టు పంచిన నలువురు 
ఇట్టు పాండవకౌరవు 
ఇ ట్టుపాస్యమానుండయి 
ఇట్టు భీమసేనుండు జరాసంధు. 
ఇట్టు భీమసేనుండు [ద్రుపద 
ఇట్టు భీమార్జుననకుల 
ఇట్లు మహావిభూతితో 
ఇట్టు మాద్రేయుండు రౌద్రా 
ఇట్టు మాహిష్మతీపురంబు 
ఇట్టు యుధిస్టిరుండు బద్ద 
వచ్చిన భీష్మధృత 
వచ్చిన రామకేశవులం 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు వచ్చిన వైనతేయు 


ఇట్లు 


౧ 


వాతావధూతంబైన 
ఇట్లు శబరసాగరానూప 
ఇట్టు సకలసుఖోపభోగ 


ఇట్లు సేయనైతినేని 


పద్యము 


ఇతనికి. గూర్తురేని 
ఇతనికి నిట్లు న న్నుజక 
ఇది యపూర్వంబైన పణంబు 
ఇది యుచితంబు గాదనక 
ఇది సకలసుకవిజన 

ఇది సకలసుకవిజన 

ఇది సేయంగా దని మది 
ఇన్నిదినము లయ్యె నేటికి 
ఇప్పురంబు జయింపంగ 
ఇమ్మనుజాధమున్‌ గుణ 
ఇమ్మనుజేంద్రు( డం(ద 
ఇమ్మహి నీవు. బాండవులు 
ఇమ్ముదివెట్టి వీని 
ఇమ్ముల ధర్మజుతో 


ఈ 


ఈతని వృద్దని యెజింగి 

ఈ యర్ధ్థం బితిహాసంబుల 
ఈయవనీశ్వరప్రవరు 
-ఈరెండుకారణముల 
-ఈవికర్దుండు బాలు డయ్యును 
ఈహరికరుణ 
ఈహితవిధానములలో 


= 


ఉత్తమజ్ఞానవృద్దునా 

ఉత్తమమధ్యమాధమ 

ఉపధాశుద్దులం బాప 

ఉరుగుణవిశుద రత్నో 
ఠా 


283 


143 
246 
145 
150 
245 

60 

71 


150 
20 
20 

122 


284 


పద్యము 


ఉరుతరధనసంతర్సిత 
ఉరుతరహర్మ్యమాలికల 


ఎ 


ఎందేని సర్వభూతేశుండు 
ఎడపక యర్హ్య మచ్యుతున 
ఎత్తికొని చనంగ నిమ్మగు 
ఎణుంగవేని యక్కితవు 
ఎల్లధనంబు నోటువడి 
ఎల్లవారు నెణు6గనొల్లని 


ఏ 
ఏ నింద్రసఖుండ నీవును 
ఏను జరయనురాక్షసి 
ఏను దానవవిశ్వకర్మ 
ఏను దొల్లి మనుష్య 
ఏను బుద్దిలేక జూదంబు 
ఏను సపుత్రకుండైన 
ఏమణక జనులయోగ 
ఏమి సేయుదము పాండవుల 
ఏమి సేయుదు నని డోలాయ 
ఏము భవదీయ రాజసూయ 
ఏయుగంబునందు నెట్టి 
ఏల యాశీవిషంబుల 


ఒ 
ఒక్కలక్ష భూసురోత్తముల్‌ 
ఒక్కొక్క కన్నును జెవి 
ఒలసి నీ పుత్రులెల్ల 


43 
79 


189 
67 
196 


శ్రీమదాంధ్ర మహాభారతము - సభాపర్వము 


పద్యము 


క 


కందుగల పసిండి గాచిన 
కడ(౧ యత్యుత్తమక్షత్రియ 
కడగి యనలు. డేమి 
కడి(ది రిపులపై( బోవంగ 
కడు [గ్రూరుండవయి 
కడు జనువాండు నై పురుష 
కడుకొని ధర్మతత్త్య 

కడు నధికుతోడ( దొడ 
కడుభయ మంది వానికి 
కనకోర్సీ ధరసానుసార 

కని దాని యపూర్వ 
కరుణతోడ నాకు వరము 
కరుణావతారధరణీసుర 
కర్షితరిపు లన్యోన్యా 
కలరూపగుణ(ద్రవ్యం 
కావున మేము మువ్వురము. 
కావున వారల నను 
కితవవ్యవసాయపరా 
కుంతికి ధర్మనందనునకున్‌ 
కుటిలమార్గులయిన 
కుపథప్రవృత్తుండయి 
కురుపతికిన్‌ యుధిష్టిరు 


కురువిభురాజసూయమునకున్‌ 


కురువిభుండు రాజసూయా 
కురువీర నీ ధర్మపరి 
కురువృద్దుల్‌ గురు వృద్ద 
కురువృషభ సర్వ గుణ 
కులపుత్తులైన సద్భృత్యుల 
కులరక్షార్థ మఖిల 


పుట 


113 


142 


181 
269 


254 
278 


పద్యము 


కృత మెటింగి కర్త నుత్తమ 
కృష్ణభీమపార్టులు 
కృష్ణఫీమవిజయ లిట్లు 
కౌరవైశ్యర్యంబు గౌరవం 
క్రూరాత్మకులై దుష్పద 


క్షత్రనీతిక్రమంబులు గావు 
క్షితినాథ శాస్త్రదృష్టి 
క్షితిపతులవలన సము 


ఖి 


ఖలు. డీదుర్యోధనుం డెగ్గు 
ఖలు(డు బృహ[ద్రథాత్మజుండు 


గ్‌ 


గరుడధ్వజుం డవ్దు కరుణా 
గురు డని సమస్తలోకోత్తరు 
గొనకొని మర్య్యలోకమున 
గోరథమును బుషభము 


అక్ష 


ఫు 
ఘనజాలము లేకయు. 
ఘనముగం బ్రాణము రక్షించి 
ఘోరరణంబులోన నధికుం 
ఘోరరిపుం జంప నరిగెడు 
ఘోరాకారులు మాలాకార 


చ 
చనం బేడికి దారక్రియ 
చెడంగజపువార చెలులుం 


147 


145 
221 


పద్యము 


చెడక నావచనంబు 
చెలువుగ6 బుష్పవృష్టి 
చేయుము రాజసూయ మెడ 
చైద్యునకై పూని సన్నద్దు 
చోరభయవర్డితముగా 

జ 
జగదభినుతసా(మాజ్యంబు 
జననిందితమయి నీ 
జనపతులు రాజసూయం 
జనవర నీ యజ్ఞములం 
జనసంత్రాసకరున్‌ మహో 
జన్నంబు చూడంగ సకల 
జయజయనినాదమున 


జయశీలు(డయి హరిశ్చంద్రుండు 


జర యనురాక్షసి నీకుం 
జలజనాభు పగతు 
జూదం బన్నది పురాణంబుల 
జూదంబున కీ వోడు దేని 
జూదంబున నెగ్గుపుట్ను 

"టై (౨) 
జూద మిది యేల దీనను 


త 
తగిలి విలోచనగోచర 
తడయక కౌరవానుజుండు 
తడయక యేశనీతి 
తడిసిన యేకవస్త్రపరి 
తదనంతరంబ ధర్మ 
తదవసరంబున 
తద్ద్వారపాలకుల్‌ దారుణా 
తనకార్య మొరుమతంబున 
తనపిణుంద ధర్మసంబో 


190 
170 


112 
205 
213 
228 
198 


176 
233 
76 
274 
50 
1 
107 
204 
14 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


తనయుని నభినవ 
తమతమ కనియెడు 
తమ్ముల నత్యంత ధర్మ 
తరణిసన్నిభు ధర్మ 


తరుణి ద్రౌపది యిట్లు పాండవ 
౧ 


తరుణి యేవురకంటె 

తాళవన పాండ్య కేరళ 

తొల్లి జమదగ్నిసుతుం 
౧M 


తొల్లి తారకాసురసం[గ్రామం 
౧ 


తొల్లి యెన్నండునుం బాపంబుం 


తొల్లి వృషపర్వుండను 
క 

తొల్లి సముద్రతీరంబున 
(s¢] 


ద 


దనుజాహిత నీకాహవ 

దరికొని దహనుం డెగసె 
దళితవిరోధి యిట్టి దని 
దాననచేసి యిప్పురంబు 


దానిం జూచి సాత్వతియద్భుత 


దానిం బుచ్చికొని యభి 


దాని నంతయు భీమసేనుండు 


దానిన చేయుదు ననిన 
దాని నెటి(గి ధర్మ 

దాని నెవ్విధంబున నయిన 
దాని సహింపక విదురుం 
దారసం[గ్రహంబు ధరణీశ 
దారుణవ(జచారుభుజ 
దిగ్విజయోపార్డితంబు 
దీనికి ధృతరా|ష్టునను 
దీని కొడంబడు మొడ. 


113 


165 


258 
104 
178 
202 
227 

26 

81 

45 
183 
195 


పద్యము 


దీపితస త్యసంధు(డు 
దుర్యోధనుం డట్టు సభా 
దుష్టచిత్తుండైన కష్టు 
దేవగురుద్విజప్రకర 
దేవప్రభావుండగు సహ 
దేవబ్రాహ్మణులకు నానా 
దేవముఖంబయిన య న్ని 
దేవార్థముగాం దెచ్చిన 
ద్యూతకలాకుశలుండగు 
దుపదతనూజం బణముగ 
ద్వారంబున మి[త్రనివాసం 
ద్యారవతినుండి జగదా 
ద్వారవతి నుండియును 


ధ 


ధనకనకరత్నవర 
ధనదుసభ యింద్రసభ 
ధనలుబ్టుల 'మ్రుచ్చులం 
ధనసంపద రాజ్యంబున 
ధనసంపదలు నిజధరణి 
ధరణిలోయగల రాజు లెల్లను 
ధరణి హరిశ్చంద్రుండు 
ధరణీధర సర్వగుణా 
ధరణీనాథ భవద్భుజ 
ధరణీశ వాని. జంపుడు 
ధరణీశ్వరు నమ్మునివరు 
ధర్మం బధర్మవిద్దంబయి 
ధర్మజ్ఞుండవు నీవు పేర్మిం 
ధర్మతనయుండు జూదంబు 
ధర్మతనయుపిణు(ద( 


285 


247 
263 
193 
268 


286 


పద్యము 


ధర్మతనూజుండు ధర్మువు 
ధర్మరాజును జగదర్భితుం 
ధర్మసుతు. డొడ్డి శకుని 
ధర్మాధర్మవిదుండైన 
ధర్ము వెజి.గి దానిందా 
ధర్ముసభ లోకధర్మా 
ధవళాక్షి నీకతంబున 
ధారుణి రాజ్యసంపద 
ధారుణీ ధర ధర్మతత్త 
ధీయుతుండయి మధుపర్కము 
ధీరమతి విదురుతోడ 
ధీరుండు ధర్మాధర్మ 
ధృతరాష్ట్ర విభునిమందిర 
ధృతర్మాష్టుండును దాని 
ధృతరాప్టుండును నిది 
ధృతరాష్టు నన్నిహోత్రా 
ధృతిమంతుల భుజవిక్రమ 
ధ్యేయు(డవు సకలలోక 


న 


నకులుడు పళ్చిమదిక్కున 
నన్ను రత్నపరిగ్రహణంబు 
నముచి యనుదనుజు( 
నయనములు నాకుంబవన 
నరసుతు లభ్యుదిక్కుల 
నర్మదాసమీపంబున 

నా కెజీంగింపుము దీనిన 
నాగరథాశ్వసన్నాహ 
నానావిధరణవిజయ 
నాయథాశక్తి( జేసి 


185 
201 


112 
180 
203 
17 
28 


శ్రీమదాంధ్ర మహాభారతము - సభాపర్వము 


పద్యము 


నారాయణుండును ధర్మ 
నారాయణుండును బాండు 
నిన్నుం బాసి నిమిషంబయిన 
నిర్రయాత్ము( బాపనిరతు 
నిర్రయుండై సవర్షుండు 
నిర్మలస్ప్సటికళిలా 
నీకరుణం గరంబు రమ 
నీకూర్మియు నీయలుకయు 
నీకొడుకు నికృతి(జేసి 
నీతదర్థంబులై నిఖిల 
నీనేర్చువిధంబున శకుని 
నీయజ్ఞమునకు విఘ్నము 
నీయిద్దణుదేవులకు 
నీరజమి(త్రుం డేల ధరణీ 
నీవు ద్రౌపది నధర్మ 

నీవు ధర్మవిదుండవు 

నీవు నిత్యంబు వృద్దోప 
నీవును జూచి తట్టి సభ 

నీ వెటుం/గక యిచ్చిన 
నృపవరు( డనుజులు'. 
నెట్టన ధర్మ నందను(డు 
నెమ్మిని ధర్మజు నలువురు 
న్యాయంబు విడిచి సౌబలు 
న్యాయమున రాజసూయము 


అక్ష 


ణి 


పంగుల మూకాంధుల విక 
పంపందగు. దగ దని 
పతులపిజబు6ద మందగతి 
పరంగన్‌ దక్షిణదిజ్మహీ 


పుట 


101 
173 
175 
233 

87 
200 
174 
169 
272 
116 
196 
155 

70 

13 
241 
246 
256 
180 
145 
260 
157 
255 
219 


పద్యము 


పరమ ధర్మాత్మకు. డయిన 
పరమపతి[వ్రతన్‌ సభం 
పరమసుఖోపాయంబున. 
పరమార్థప్రతిభం దమో 
పరమాసనమున నునిచి 
పరలోకనిలయులగు 
పరికించుచు బాహ్యాభ్యం 
పరుల గుణంబులు పలు 
పర్వత పారిజాత రైవత 
పవనవిధూతము శుక 
పాండవుల విభవ మది 
పాండుకుమారుల6 బరమ 
పాండుపుత్తుల కెప్పుడు6 
పాండుమహీపతి పనిం 
పాలితదుర్లయుండు శిశు 
పితృగణహితార్థముగ 
పితృసంకల్పము సేయగ 
పుత్రవత్సలు(డు విచిత్ర 
పుత్రుండు లేనివిభవంబు 
పుత్రుల కేల భేద మగు 
పురజను లాశ్ళర్యంబున( 
పురుషవిశేషవిత్తముండు 
పురుషవృషభులయిన 
పూజితుల తృప్త లగుదురు 
పూజ్యుండ వెల్లవంశముల 
పూతనాఘాతంబు( జేత 
పెద్దలు హీనత బొందిరి 
ప్రకటితకోపవేగమున 
ప్రల్లద మేది యిట్లు శిశు 
ప్రాగ్యోతిషంబున భగదత్తు 


221 


184 
275 
194 

52 
148 

47 

46 
207 

64 
197 
100 
144 
268 
151 
126 
157 
201 
162 
170 
168 


పద్యము 


ప్రాజ్ఞుడు విశేషధర్మ 
ప్రియము పలికెడు వారి 
ప్రియహితసత్యవాక్య 


ల 
బలవద్ద్యూ తార్థముగా6 
౧ @థ 
బలహీను లయిన వారలు 
బలిమిమెయి( బార్తురకా 
థన 
బలియు( డపుడు వెండ్రు 
బహుధనధాన్యసం(గ్రహ 
బుద్దియు మనమును బురు 
బూతు వొగడినట్టు వొగ 
(బ్రహ్మవిదులయిన నిఖిల 


భ 


భరతకులైకభూషణుండు 
భానుప్రభుండగు పాండు 
భారతరణహతు లగు 
భావిపురాతనాద్యతన 
భీమసేనుండును వానికి 
భీమసేనుండును శిశు 
భూనాథ యిది యపూర్వ 
భూభుజులన్‌ జయింపుము 
భూమీశ హంసడిభకులు 
భూరిగుణరత్నభూషణ 
భూరిగుణోన్నతులన( 
భూవిదితప్రతాపపరి 

ను 


మంచిగ భూరిభూసుర 
మందితసూర్యరశ్మిరుచి 


151 
161 


193 
274 
189 
92 
111 
29 
60 
56 
136 
146 
259 


11 
186 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


మదమలినమనస్కు.6 
మదమాతంగ తురంగ 
మనమున వేరమి6 దలణు 

మణి దుఃఖానుభావంబున 
మణియు( గృష్ణద్వైపాయను 
మజియు. (ద్రోణుండు పాండవు 
మణియు ధర్మోపార్టిత 
మతియు నపరిమిత 

మజియు నప్రమత్తుండ 
మజీయు నయ్యుధిస్టిరుండు 
మజీయు నయ్యుధిష్థిరున 
మణియు నాకావించిన 
మజియు నాస్తిక్యం బనృతం 
మతియును 

మతియును 

మజియును 

మజియును 

మజియును 

మజీయు నులూకదేశాధి 
మజీయు మాయాద్యూతంబున 
మణియు రాజసూయమహా 
మణియు వాగ్యిషయంబు 
మణియు వాసుక్షైరావతాది 
మణియు శుక్రబృహస్పతులు 
మణేయు సకలజన 

మజియు సహదేవాను 
మాయాద్యూతంబున నిడ్జైయుల. 
మీ యను(గహమున( 

మీ రిందుల కందణు( జను 
మీరు నాకు నేను మీకు 


పద్యము 


మీవంశమున నరదేవో 
మున్ను ద న్నోటుపడి మతి 
మృగమధ్యంబున నున్న 
మొదల నప్రియ మయ్యును 


య 


యజదీక్షితు. డయిన 
a «a 

యాదవుచేతిచక్రము 

యోధుల సింహనాదము 


ర 
రక్షణంబున భగీరథుడు 
రయవిచలత్తురంగ 
రాజకులోత్తమరాజ 
రాజవంశవార్దిచంద్ర 
రాజసూయాధ్వరము ధర్మ 
రాజునకు విజయమూలము 
రోదసీకుహరంబు రుచి 


© 


లయసమయదండధర 


న 


వగవనేటికి నింక 

వడిగల తురంగంబులం 
వదనసరోజంబు వస్తాంత 
వదలక బుద్ది నంతరరి 
వదలక యేలినవాని 
వనవాసపరిక్షేశంబున 
వరవుళ్ళంగలసి తన 
వరుణసభ సర్వలోకో 


181 


153 


279 
108 


140 


250 


276 
197 
271 
27 
32 
263 
226 
35 


288 


పద్యము 


వలయు నమాత్యులు. జుట్టం 
వాండును గడుభీతుండయి 
వాండును (ద్రౌపదిపాలికిం 
వాండును బ్రాహ్మణవచనం 
వానికి నెయ్యుండై యమర 
వారలవలన నీ దురాగ్రహం 
వార్తయంద జగము 
వాసవాత్మజు( బంపుమిప్పుడు 
విదితముగ నధికబల 
విదురుమతము పాండ 
విమలమణి మయము 
విరహితసత్తు( డయ్యెం 
వీని నెవ్వరును నెణుంగ 
వీని నొరులు చంపంగా 
వీర లిట్టు లనాథులై ముని 
వీరుడు తత్పురవిభుండు 
వీరుడు ధర్మజుండు పది 
వీరులగు పాండు సుతులు 
వృద్దు లొకలక్ష యున్నను 
వెజచజవ బట్టికొని 
వెణచణువ నింతకంటను 
వెలయయగ విద్వజ్ఞన 
వెలయ విధిదృష్టనయ 
వేదనినాదము నాశీ 


160 
204 


శ్రీమదాంధ్ర మహాభారతము - సభాపర్వము 


పద్యము 


వైశ్యసతికి నొక్కవరము 
వ్యాయామకర్కశస్థిర 


శ 


శకునికైతవం బెజింగియు 
శతమఖుసభ శుభ 
శాంతనవు(డు భీష్ముండు 
శాకలపురమందు శల్యు 
శాస్రోపదిష్టప్రశస్త 

శైల కానన ద్వీపవిశాల 
శ్రీదయితోరస్థల విమ 
శ్రీరమణీప్రియధర్మ 


అక్ష 


ణి 

సంతతమైన సర్వసుఖ 
సందిగమయిన యరము 

ఠా యఖ 
సకలక్ష త్రభయంకరు 
సకలభూతసంఘంబు 
సఖ్యసంబంధము లేసి 
సతతధనదానముల( 
సభకు వచ్చి ధర్మసందేహ 
సమకటణ్లి సైన్యంబు 

© ౬ 
సమచిత్తవృత్తులగు 
సమరమున బాహుబల 


పుట 


255 


కి శ్రీ పటాల 


పద్యము 


సమరశూరులు పాండవుల్‌ 
సమసత్తాతిశయుల్‌ 
సమ్మదమంది చూచిరి 
సవినయనతోత్తమాంగుల 
సాక్షియును ధర్మదర్శియు 
సాగరసారవారిరుహ 
సామాన్యమె యుత్తరకురు 
సారమతి. జేసి మానస 
సాహసమున మద్చాహు 
సుందరి నాకోడండ్రుర 


సురపతియమవరుణ 
సురమునివరులకు 
సురుచిరహరినీల 
స్త్రీలను గో బ్రాహ్మణులం 
స్నాతకుండును బుత్విజుం 
స్నాతకుల రేని పూవులు 
స్నాతకులు పుణ్యకర్మ 

హ 


హరియును గిరీటియును 
హారహీరధవళాంశు 
హీనులగు కర్షకులకును 


187 
278 
22 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 4 
ఆరణ్యపర్వము - భాగం -1 
మొదటి భాగము 1,2,3,4 (141వ పద్యంవరకు) ఆశ్వాసములు 
కృతికర్త 


నన్నయభట్టారకుడు 


వ్యాఖ్యాత 
దా॥ నండూరి రామకృష్ణమాచార్య 


ప్రధానసంపాదకుడు 
దాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITHRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATHAM 


With Commentary 
Aranyaparvamu of Nannaya Bhattarakudu-part-| 
(Cantos 1,2,3 and 4 upto the poem 141) 


Vol. IV. 


Commentary by 
Dr. Nanduri Ramakrishnamacharya 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.603 
First Edition : 2003 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, LA.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 
6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


4“ = 
సదా శ్రీవారి సేవలో... 


AEN 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ 


భారతీయుల విజ్ఞాన సర్వస్వం భారతం. ఈ [గ్రంథం తొలుతటిపేరు జయం”. వేదవాజ్మయం యొక్క సారం 
ఇందులో ఇమిడి ఉన్నందున ఇది పంచమ వేదంగా ప్రశస్తిగాంచింది. పూర్వం దేవతలు, బుషులు - దీని మహిమను 
పరీక్షించదలచి - నాలుగు వేదాలను ఒక వైపు, ఈ [గ్రంథాన్ని మరోవైపు తులలో పెట్టితూచినారట! ఈ (గంధం ఉన్నవైపే 
అధికంగా ముల్లు చూపినందువలన, ఈ జయేతిహాసం మిగుల మహత్వం కలదిగా, చతుర్వేదాలకన్న బరువైనదిగా 
వెల్లడయింది. ఆనాటి నుండి ఈ [గ్రంథానికి “మహాభారతి మనే నామధేయం సార్ధకంగా స్థిరపడింది. “మహతాత్‌ భారవత్స్వాత్‌ 
చ మహాభారత ముచ్యత” - అనే నిర్వచనం అలా ఏర్పడింది. “భరత వంశీయుల చరిత్ర భారతం” - అనే వ్యుత్పత్తి కూడ 
ఇందుకు తోడయింది. 


భారతంలోని భాగాలకు పర్వాలని పేరు. “పర్వ మంటే చెజకు గణుపు. మహాభారతం పదునెనిమిది గణుపులు 
గల చక్కని చిక్కని చెజకు గడవంటిదని వ్యాసభగవానుని అభిప్రాయం. చెబకుగడలో ప్రతి గణుపులోనూ మధురరసం 
సమృద్ధిగా ఉన్నట్లే, భారతంలో గల (ప్రతి పర్వంలోనూ కావ్యరసం పుష్కలంగా నెలకొని ఉంటుందనే భావం ఇందులో 
వెల్లడౌతున్నది. “భారతం చేక్షుఖండం చ ప్రతిపర్వరసోదయమ్‌” - అనే ఆర్యోక్తి ఈ సత్యాన్ని చాటుతూవుంది. 


మహాభారతం దివినుండి భువికి దిగివచ్చిన దివ్యగంగావాహిని; పారిజాత కల్పవృక్షం; సమస్త కళలతో విరాజిల్లే 
పూర్ణచండ్రుడు; అమృతకలశం - ఇలా ఈ జాతీయ కావ్యం యొక్క మాహాత్య వైభవ ఆ యా సందర్భాల్లో అనేక రీతుల 
అభివర్ణింపబడింది. 


దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూవచ్చింది. 
ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆ యా భారతానువాదాలన్నిట్లోనూ తెలుగులో 'కవిత్రయంి వారు రచించిన ఆంధ్రమహాభారతం 
విశిష్టమై విలసిల్లుతూవుంది. కృష్ణద్వెపాయనుడు ఏ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, ఆ నిరూపితార్థం చెక్కుచెదరకుడా 
పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన స్వతంత్ర రచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి | 


ఆంధ్రావళికి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వురూ (త్రిమూర్తుల వంటివారు. వారిలో ఆదికవియే 
విష్ణువు, కవిబ్రహ్మయే (బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరు వేరు 
కాలాల్లో, తెలుగుదేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో తమ తమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, 
సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూవుంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం ! తరతరాల 
తెలుగు జాతికి ఆదర్శంగా తెనుగు సాహితీ మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్ణగోపురం ఆంధ్రమహాభారతం ! ఆ 
సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షరశిల్పులు “కవిత్రయం” అందరకూ ఆరాధ్యులు !! 


VII 


భారతంలోని పర్వాల్లో మూడవది ఆరణ్యపర్వం, ధర్మాత్ములైన పాండునందనులకు విజయం తథ్యమనే విషయానికి 
స్పష్టమైన నిదర్శనాలు మొదటిసారిగా ఈ పర్వంలో గోచరిస్తాయి. “ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు 
ఉంటాడు; ఎక్కడ భగవానుడు ఉంటాడో అక్కడ విజయం నిశ్చయం”. 


“యతో ధర్మః తతో విష్ణుః, యతో విష్ణుః తతో జయః” 
- అనేదే ఆరణ్యపర్వం యొక్క ప్రధాన సందేశం ! 


ధర్మో విగ్రహవానివి - అని కొనియాడబడిన ధీరోదాత్తుడు యుధిష్టిరుడు. ధర్మమూర్తియైన ఆ మహారాజు రోమశుడనే 
మహర్షిని అడిగిన ప్రశ్న - తీర్థయాత్రల ప్రయోజనాన్ని గూర్చి తెలిపేది - ఈ సందర్భంలో ముఖ్యంగా ప్రస్తావింపదగి 
ఉంది : 


అచేతనాలైన కొండలు, నదులు, సరస్సులు మొదలైనవి జనుల పాపాలను పోగొట్టేవై ఉండటానికి గల కారణమేమి? 
- అని ధర్మజుడి ప్రశ్న 


ధర్మపరాయణులైన దేవతలు, బుషులు వాటిని ఆసక్తితో ఆశ్రయించి ఉండటం చేత పర్వతాలు, నదులు, సరోవరాలు 
మొదలైనవి పవిత్రాలై, పుణ్యతీర్థాలై, జనుల పాపాలను నివారిస్తూ, వారి వారి కోరికలను ఈడేరుస్తూ, జగత్తును 
పావనం చేస్తూ ఉంటాయి - అని రోమశుడి సమాధానం. 


(ఆరణ్యపర్వం, రెండవ ఆశ్వా, 309వ వచనం, 317వ వచనం.) 
ఈ సమాధానం తీర్థయాత్రల యొక్క ప్రాముఖ్యాన్ని, పరమార్ధాన్ని చక్కగా విశదీకరిస్తూ వుంది. 


తిరుమల తిరుపతి దేవస్థానములు చేపట్టి నిర్వహిస్తూ వున్న అనేక ధార్మిక ప్రచురణల కార్యక్రమాల్లో “వ్యాఖ్యాన 
సహిత కవిత్రయ భారత ప్రచురణ ప్రణాళిక” విస్థృతమైనది, విశిష్టమైనది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా నన్నయభట్టారకుని 
ఆదిపర్వం (రెండు భాగాలు), సభాపర్వం - ఇటీవలే (కడచిన మే నెలలో) దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గా శ్రీ 
దండు శివరామరాజు మహోదయుల కరకమలాల మీదుగా ఆవిష్మరింపబడినాయి. 


ఇప్పుడు ప్రచురితమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటం. ఈ సంపుటం కూడ గ్రంథ పరిమితి ననుసరించి, 
పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు భాగాలుగా వింగడింపబడింది. ఆరణ్యపర్వం రెండు భాగాల్లో ఇది మొదటి 
భాగం. ఈ భాగం నన్నయభట్టు రచించినది. దీని తరువాతిదైన రెండవ భాగం నన్నయ పేర ఎజ్జన రచించినది. ఈ 
విధంగా ఆరణ్యపర్వాన్ని తెలుగులో రెండు వేర్వేరు భాగాలుగా ప్రచురించటం ఇదే ప్రథమం. 


ఈ పర్వానికి వ్యాఖ్యను సమకూర్చినవారు డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు. దీనిని పరిష్మరించినవారు 
'వ్యాఖ్యాసహిత కవిత్రయాంధ్రమహాభారతం ప్రాజెక్టు ప్రధాన సంపాదకులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు. మరియు, 
ఈ వాజ్మయ యజ్ఞంలో పలు తెజగుల పాలు పంచుకొంటున్న విద్వాంసులు, విద్యావేత్తలు అనేకులు ! సుగ్భహీత 
నామధేయులయిన ఈ సహృదయులందరికీ పేరుపేరున కృతజ్ఞతాభివాదాలు తెలుపుతున్నాము. 


IX 
నిత్యకల్యాణ మూర్తి అయిన వేంకటేశ్వరుని అనుగ్రహ విశేషం వలన, వ్యాఖ్యాన సమేతమైన ఈ జయేతిహాసం 
సర్వజనులకు జయప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష 


“అమల ధర్మార్థ కామమోక్షముల గుతీచి 
యొలయు తెరువెద్దియును నిందు గలుగునదియ 
యొందెడలం గల్లు ; దీన లేకుండు చొప్పు 
దక్కొకంటను లేదు వేదజ్ఞులార 1» 


తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యాను[గ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో (ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్తాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీక్రారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌. 
ప్రభుత్వం 1982 -' 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 


XII 


(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ణవేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధానిగారికి అప్పుగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


న 


XII 


అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
ఉరడవతెను. 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్వానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యధథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచి వరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్షు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనా ప్రణాళికను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 

“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


XIV 
తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 
ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు’ “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 


XV 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్టానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాస్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్యి జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్రతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 


XVI 

వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశెలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌ (వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల (వ్రాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


Xvi 
సంపాదకముండలి సభ్యులు 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్యోత్తమరావు 
సలహానుండలి సభ్యులు 

డా॥ బిరుదురాజు రామరాజు ప్రాః ఎస్‌.బి. రఘునాథాచార్య 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్దన్న 


ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 


తరువాత 2000 నంవత్సరం థి(టబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వవాణాది కారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క సంయుక్త 
సమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 

ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. ఇప్పటి కార్యనిర్వహణాధికారి అయిన 
డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్రమహాభారత ప్రచురణను గూర్చి ఆసక్తితో గమనిస్తూ 
అన్నివిధాల సహకరించి ఆది సభా పర్వాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ తరువాతి సంపుటాలు 
వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ బృహత్‌ ప్రణాళిక 
వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను(గహంతో పండిత మండలిని 
పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని 
స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి 
ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతం" 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయసాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు శ్ర 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 
తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య 
ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.నారాయణ, ఐ.ఏ.ఎస్‌. గారికి వందనములు. 


XVII 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 
సహాయసహకారాలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ 
భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో (ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక 
మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ 
విద్వాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి. దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడం 
వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానిక పండితవర్యుల ఒక ఉపసంఘం (ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు 
ఎడిటోరియల్‌ కమిటీలో ఉన్న డా॥ కె.సర్యోత్తమరావు, డా॥ కె.జె.కృష్ణమూర్తి గారలతో స్థానికులైన విద్వాంసులు, 
పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, నుహాకని శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ 
సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం 
మరువరానిది. వీరు వర్క్‌షాపువలె శ్రీ వేంకటేశ్వర లైబ్రరీ మరియు పరిశోధన కేంద్రంలో నిర్వహించబడ్డ కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకొన్నారు. అందువలననే అతి త్వరితకాలంలో ఆరణ్యపర్వ శేషభాగం ముద్రణ 
బౌతూ ఉండగా విరాటపర్వం కూడ (పస్సుకు పంపగల్నుతున్నాము. తక్కిన పర్వసంపుటాలను ఇలాగే అందించగలమని 
ఆశిస్తున్నాము. 

“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి (ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. “సప్తగిరి” సంపాదక కార్యాలయ (ప్రచురణల విభాగంలో 'సబ్‌-ఎడిటరు'గా 
ఉద్యోగిస్తూ 1995లో పదవినుండి విరమించేదాకా ఈ (ప్రణాళిక విషయమై మిగుల సహకరించిన విద్వత్కవివర్యులు 
శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారికి, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి (కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్సు) గారికి అనేక 
కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్నివిధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు శ్రీ కోరాడ రామకృష్ణ, తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె.రాధారమణ, 
డాక్టర్‌ ఎ.సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, టి.టి.డి. 
ము[ద్రణాలయ అధికారి శ్రీ ఐ.పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామివారి అను(గ్రహవిశేషంవల్ల ఈ మహోత్తమ([గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


దా॥॥ఎస్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదకమండలి 


అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 


ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


సంపాదకమండలి సభ్యులు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
ఆచార్య ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 

సలహామండలి సభ్యులు 
ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
ఆచార్య ఎం. బుద్దన్న ఆచార్య ఎం. కులశేఖరరావు 

ఎక్స్‌ అఫిషియో సభ్యులు 
డా॥ పి. రంగారావు దా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
పౌరసంబంధాధికారి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, తి.తి.దే. 
తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆచార్య హెచ్‌. ఎస్‌, బ్రహ్మనంద, కార్యదర్శి 

తిరుపతి. ధర్మప్రచార పరిషత్తు, తి.తి.దే. 
కన్వీనర్‌ 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి. 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల జ ల ఫట ల 


SE 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
స్ట డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

1 డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు గె 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
: డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా.1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా, 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా, 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ స్‌ స అది ఎ కేం ను న్‌ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సీసం 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


ఉ. “ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబు గల్గి య 
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొంది యుండ నం 
దాది( దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి 
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. (విరా. 1.6.) 


ఆంధ్ర మహాభారతం పదునెనిమిది పర్వాల నిర్వహణం కలిగిందై పెంపొంది ఉండగా అందులో నన్నయభట్టు 
మొదటి మూడు పర్వాలను దక్షతతో రచించాడని తిక్కన సోమయాజి పేర్కొన్నారు. భారతం ఆదరించదగిన, సారవంతమైన, 
నానారుచిరార్థస్ఫూర్తి కలిగిందట! నన్నయ వాడిన “సారమతి', “ప్రసన్న కథాకలి(వి)తార్థ యుక్తి”, “నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం), 
అందరూ ఆదరించే “అక్షరరమ్యత' అనే లక్షణాలన్నీ కలసివచ్చేటట్టు భారతానికి విశేషణం వాడటం తిక్కన్న తీర్చరితనం. పై 
పద్యంలో మూడుకృతులంటే మూడు పర్వాలు - ఆది, సభా, ఆరణ్య పర్వాలు. ఆ మూడు పర్వాలను దక్షతతో నిర్వహించిన 
నన్నయ వరుసగా కవిత్వవిశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు. ఆదిపర్వంలో నన్నయ కవితాకళ విశ్వరూపం 
ప్రదర్శించింది. సభాపర్వంలో నన్నయ తెలుగు కావ్య విద్యకు బహ్మకల్పుడుగా రాణించాడు. ఆరణ్యపర్వంలో ఒక 
మహితాత్ముడుగా ప్రకాశించాడని తిక్కన ప్రాఢంగా నిర్దేశించాడు. ఆ మాట నిజం. ఆరణ్యపర్వరచనం మహాకవి మాత్రమే కాక 


మహితాత్ముడైనవాడు మాత్రమే వ్రాయగలడని తిక్కన అభిప్రాయం. 
మూడు పర్వాల ముచ్చట : 


నన్నయ మొదటి మూడు పర్వాలు రచించాడన్న మాట తిక్కన జెపచారికంగా చెప్పినమాట! నన్నయభట్టు రచన 
ఆరణ్యపర్వ చతుర్జాశ్వాసంలోని 142వ పద్యంతో ఆగిపోయిందని వ్రాత ప్రతులన్నీ సాక్ష్యం పలుకుతున్నాయి. నన్నయ ఆంధ్ర 
మహాభారత రచనను సుమారు క్రీ.శ.1054-55 నుండి నాలుగైదేళ్ళు సాగించి సహజంగా తనువును చాలించి ఉంటాడు. ఆ 
తరువాత రెండు వందలేండ్లకు తిక్కన విరాటపర్వం మొదలుకొని పదునేను పర్వాలు చేపట్టి, భారతం తుదముట్టించాడు. ఆ 
తరువాత ఎజ్ఞాప్రెగ్గడ 14వ శతాబ్ది పూర్వార్జంలో ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడు. ఈ విధంగా మహాభారతం తెలుగులో 
పూర్తికావటానికి మూడు శతాబ్దాలకాలం పట్టింది. ముగ్గురు కవులు చేపట్టి నిర్వహించవలసి వచ్చింది. 


అయితే, నన్నయ మొదటి మూడు పర్వాలు రచించాడని భావించేవారు చెప్పే ఉపపత్తులు కొన్ని ఉన్నాయి. 
నన్నయ తరువాత భారత రచనను చేపట్టిన తిక్కనే కాక, ఆయన శిష్యుడు మారనకూడ నన్నయ మూడుపర్వాలు రచించాడనే 
సేర్కొన్నాడు- తన మార్కండేయ పురాణావతారికలో 


ఉ. “సారకథా సుధారస మజస్రము నాగళపూరితంబుగా 
నారంగ6 గ్రోలుచు గనులు హర్షరసాంబుధి6 దేలునట్లుగా 
భారతసంహిత న్మును ద్రిపర్వము అెవ్వ. డొనర్చి నట్టి వి 
ద్యారమణీయు నాంధ్రకవితాగురు నన్నయభట్టు గొల్చెదన్‌.” (మార్కండేయపురాణము : పీరిక.9.) 


అప్పకవికూడ నన్నయ మూడు పర్వాలు చెప్పాడని పేర్కొన్నాడు. ఆరణ్యపర్వంలో ఆశ్వాసాంత గద్యలన్నింటిలో 
నన్నయ రచించినబ్లే ఉన్నది. ఆశ్వాసారంభాంత పద్యాలలో రాజరాజనరేంద్రుడికే వినిపిస్తున్నట్లున్నది. దీనినిబట్టి నన్నయ 


కీర్రిక-2 


ఆరణ్యపర్వమంతా రచించి ఉండవచ్చుననీ, ఎజ్జన కాలంనాటికి ఆ పర్వంలో కొంతభాగం చెదలు తిని ఉండవచ్చుననీ, ఆ 
క్రిమిదష్టమైన భాగాలను ఎజ్జాపైగ్గడ పూరించి ఉండవచ్చుననీ కొందరు పండితులు భావించారు. ఎజ్జన నృసింహపురాణంలో 
తన తాత ప్రశంసించినట్లు ఈవిధంగా చెప్పుకొన్నాడు: 


“ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల. గావ్యకర్తవై 

యెన్నిక మై బ్రబంధపరమేశు( డనంగ నరణ్యపర్య శే 

షోన్నయ మాంధ్రభాష, సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తౌ 

నన్నయభట్ట తిక్కకవినాథుల కెక్కిన భక్తి సపెంపునన్‌” (నృసింహపురాణము - 1.17) 


ఈ పద్యంలో “అరణ్య పర్వశేషోన్నయం ఎజ్బాపైగ్గడ చేశాడని చెప్పబడింది. అంటే ఆరణ్యపర్వంలో (శిథిలమై పోగా) 
శేషించిన దాన్ని ఉద్ధరించటం చేశాడని అర్థం చెప్పారు పర్వత్రయవాదం వారు. నన్నయ మూడు పర్వాలు వ్రాశాడు. కాని, 
కొంత శిథిలమై పోయింది. ఆ శిథిలమైన చోట్ల ఎజ్ఞాప్రెగ్గడ పూరించి ఉంటాడని వారి వాద తాత్పర్యం. ఈ వాదాన్ని నన్నయ 
పక్షాన పర్వత్రయవాదమనీ, ఎజ్జన పక్షాన శిథిలపూరణవాదమనీ పిలువవచ్చును. 


ఈ వాదాన్ని చాలమంది అంగీకరించటం లేదు. ఎజ్జన నృసింహపురాణంలోని “అరణ్యపర్వశేషోన్నయ' మనే సమాసానికి 
నన్నయ వ్రాయగా మిగిలిన భాగాన్ని ప్రతిభతో భావించి కల్పించటమని వీరు వ్యాఖ్యానించారు. వీరు మొదట శిథిల పూరణ 
వాదాన్ని సమూలంగా ఖండించారు. ఎజ్జన ఆరణ్యపర్వం చివరలో తాను ఆరణ్యపర్వశేషాన్ని పూరించినట్లే స్పష్టంగా చెప్పుకొన్నాడు. 
ఆ తరువాతి కవులందరూ ఆ సత్యాన్ని ఏకకంఠంతో సమర్ధించారు. నన్నయప్రతి క్రిమిదష్టమై పోవటానికి కారణం ఆతడు 
వ్రాసికొన్న ప్రతి ఒకటి మాత్రమే ఉండటం కావాలి. నన్నయ రచనకు ప్రతులు కరువయ్యాయన్న వాదం అర్థరహితం, సత్యదూరం. 
కాబట్టి క్రిమిదష్టవాదం సక్రమం కాదు. అనేక ప్రతులు ఉన్నవని అంగీకరిస్తే అన్నిట్లో ఒకేచోట ఒకేవిధంగా చెదలు పట్టటం 
అసందర్భం. అది అట్లా ఉండగా, నన్నయ వ్రాసిన మధ్యాక్కరలలో ఎజ్జన వ్రాసిన వాటిలో యతిని పాటించడంలో భేదం 
కనపడుతుంది. కాబట్టి మధ్యాక్కరలున్నచోటే చెదలు కొరికాయా అన్న అనుమానం రాకమానదు. అందువలన చెదలు పట్టిన 
భాగాలను ఎజ్జన ఉద్దరించాడనే వాదం పరాస్తమై పోయింది. ఎజ్జన ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడన్న వాదం నిలిచింది. 


విశిష్ట సాహిత్య నీతి : 


ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆరణ్యపర్వం ఒక విశిష్ట సాహిత్య నీతికి పతాకగా నిలుస్తుంది. నన్నయ రచన అకస్మాత్తుగా 
ఆగిపోతే, ఆ పర్వాన్ని పూరించటానికి తిక్కనాదులు ముందుకు రాలేదు. నన్నయ రచన నరాంకితమైనది. తిక్కన రచన 
దైవాంకితమైనది. అందువలన నరాంకితమైన ఆరణ్యపర్వంలోని శేషాన్ని ఎత్తుకొనకపోయి ఉండవచ్చును. ఆ పర్వం నన్నయ 
పేరు మీదనే ఉండటం జెచిత్యమని భావించి మూడుపర్వాలనూ నన్నయపేరుమీదనే లెక్కించే ఒక సంప్రదాయాన్ని పాటించి 
ఉండవచ్చును. తిక్కననాటినుండి వస్తున్న ఆ మర్యాదను ఎజ్జన గౌరవించి ఉంటాడు. 


ఆరణ్యపర్వం అనర్ణదాయక మని ఒక వదంతి లోకంలో ఉన్నది. అందువలననే నన్నయ ఆ పర్వరచన చేస్తూ 
మరణించాడని కొందరూ, మతిచాంచల్యానికి గురి అయినాడని కొందరూ, భీమకవి శాపానికి బలి అయినాడని, అథర్వణుడి 
ఉసురుకొట్టి పోయాడని కొందరూ, కట్టుకథ లనేకం లోకంలో సృష్టించారు. అవన్నీ ఆధార రహితాలనిన్నీ, నన్నయ ఉత్తమశీలుడనీ 


పీర్రిక-3 


చారిత్రికాధారాలే నేడు నిరూపిస్తున్నాయి. ఇక పోతే, అనర్థభీతివలననే తిక్కన ఆరణ్యపర్వశేషాన్ని పూరించకుండా ఆ పర్వమంతా 
నన్నయే బ్రాశాడని చెప్పాడనీ, అతడి శిష్యుడైన మారన కూడా అదే పాట వల్లించాడనీ కొందరు భావించారు. ఎట్టిన ఎట్లాగో 
సాహసించి ఆరణ్య పర్వశేష పూరణకు పూనుకొన్నా, తనపేరు పెట్టుకొంటే ఎ ముప్పు వాటిల్లుతుందో అని భయవడి నన్నయ 
పేరు మీదనే, రాజరాజనరేంద్రుడికి వినిపిస్తున్నట్లుగానే వ్రాశాడని ఆ వాదం వారు భావించారు. ఈ భీరుత్వవాదాన్ని కూడా ధీరు 
లంగీకరించటం లేదు. అంతేకాక, మహాభారతాన్నంతా ఒకే కలంతో రచించిన మహాకవు లెందరో ఉన్నారు. వారందరికీ పట్టని 
ఈ అనర్థవాదం కవిత్రయానికి అన్వయించబూనటం అనౌచిత్యం. 


అందుకే ఆరణ్యపర్వ రచనం ఒక అపూర్వ సాహిత్యనీతికి నిదర్శనంగా మనం చెప్పుకొని గర్వించటం! ఒక మహాకవి 
యొక్క సారస్వతాంశ తనయందు ప్రకాశిస్తున్న మరొక మహాకవి ఆయన ప్రారంభించి ముగించలేని ఒక కావ్యభాగాన్ని, 
ఆయన కవిత్వ లక్షణాలు ముద్రించుకొన్న తన కవితతో ఆయన పేరుమీద, ఆయన రచనగా రచించటం అపూర్వం! దానికి 
ఉదాహరణం ఆరణ్యపర్వ శేషాన్ని పూరించి, వినయంగా తన పాత్రను పేర్కొని ఊరుకొన్న వినమ్ర విద్వన్మూర్తి ఎజ్జన. ఆయన 
వంటి కవులను సాహిత్యక్షేత్రంలో అరుదుగా చూస్తాం. ఎజ్జన అట్లా చేయటానికి కారణం నన్నయమీద పూర్వ మహాకవులందరికి 
వలెనే ఆయనకూ ఉన్న పరమగురుభావమే. అది ఒక ఉదాత్త సాహిత్యనీతిగా ఎజ్జన పాటించి చూపించాడు. అందువలననే 
నన్నయ మూడుకృతులు వ్రాశాడన్నా ఆ నీతిలో వైరుధ్యం రాదు. ఎజ్జిన రానీయ లేదు. నన్నయను నాటికీ నేటికీ కవిలోకం ఆ 
గురుస్థానంలోనే నిలిపి గౌరవిస్తున్నది. 


ఆరణ్యపర్వం - రెండు భాగాలు : 


ఇంతవరకు ఆరణ్యపర్వాన్ని ఒక సంపుటిగా ప్రచురించే పరిపాటి సాగుతూ వస్తున్నది. కాని, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు వ్యాఖ్యాసహితంగా ప్రచురించ బూనటంతో పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని, పరితల సౌకర్యం కొరకు ఈ 
మూడో సంపుటాన్ని రెండు భాగాలుగా వెలువరించవలసి వచ్చింది. అందువలన నన్నయ రచనగా ప్రసిద్దిచెందిన భాగాన్ని 
(ఆరణ్యపర్వం మొదటినుండి నాలుగో ఆశ్వాసం 142వ పద్యం వరకు) మొదటి భాగంగానూ, ఎజ్జన రచన అయిన ఆరణ్యపర్వ 
శేషాన్ని రెండవ భాగంగానూ ప్రచురించటం జరుగుతున్నది. ఈరెండు భాగాలను పూర్యోత్తర భాగాలుగా పేర్కొనటం లేదు. 
ఎందువల్లనంటే హరివంశంలో వలె, భాగవత దశమస్కంధంలో వలె కథ నాధారంగా చేసికొని కవి ఏర్పరచిన సహజ విభాగం 
కాదిది. మొదటి భాగం ఆశ్వాసం మధ్యలోనే ఆగుతుంది. రెండోభాగం ఆశ్వాసారంభంతో మొదలు కాదు. కాబట్టి శ్రీకారంతోకూడ 
మొదలు కాదు. ఈ విధమైన విభాగంతో ఆరణ్యపర్వాన్ని తెలుగులో మొదటిసారి ప్రచురించటం జరుగుతున్నది. మొదటి 
భాగం నన్నయ భాగమనీ, రెండవభాగం నన్నయరచనగా చెప్పబడుతున్న ఎజ్ఞాప్రగ్గడ రచనమనీ స్పష్టమైన వింగడింపుతో ఈ 
విభాగం చేయబడింది. ఇది ఈ ప్రచురణకు సంబంధించిన విశేషాంశం మాత్రమే సహృదయులు గమనించ ప్రార్థన. 


ఆరణ్య శాంతి పర్వాలు జ్ఞాన నేత్రాలు : 


మహాభారత సాహిత్యమూర్తికి ఆరణ్య శాంతి పర్వాలు జ్ఞాన చక్షువులు. ఇతిహాసంలోని శాస్తాంశలను పుష్కలంగా 
నింపుకొన్న విజ్ఞాన నిధులు. పరిమాణంలో అన్ని పర్వాల కంటె పెద్దది ఆరణ్యపర్వం. దీనికంటె మరికొంత పెద్దది శాంతిపర్వం. 
13664 శ్లోకాల సంస్కృత ఆరణ్యపర్వాన్ని నన్నయ ఎజ్జనలు 2894 గద్య పద్యాలలో రచించారు. 14525 శ్లోకాల శాంతి 
పర్వాన్ని 3093 గద్యపద్యాలతో తిక్కన నిర్మించాడు. 


కీర్రిక్ర-4 


మిగిలిన పర్వాలకూ ఈ రెండింటికీ కొట్టవచ్చినట్లు ఒక తేడా కనపడుతుంది. ఇవి ప్రధానంగా పాండవుల ఇతివృత్తాన్ని 
రసవత్తరంగా చెప్పటానికి ఉద్దేశించబడినవి కావు. పాండవుల మనఃప్రవృత్తిని, వ్యుత్పత్తిని, జ్ఞానాన్ని ప్రబోధాత్మక ప్రక్రియల 
ద్వారా వికసింప చేయటానికై ఎర్పడిన జ్ఞాన కాండలు. ఇందులో కేంద్రపాత్ర ధర్మరాజు. అతడు ఇతిహాస నాయకుడు. చతుర్విధ 
పురుషార్థ సాధకుడు. ధర్మవీరమూర్తి. అతడు జీవితంలో రెండుసార్లు అపార సంతాప సముద్రంలో మునిగి ఉక్కిరిబిక్కిరైనా, 
ధీరుడై మహాత్ముల విజ్ఞాన ప్రబోధాలతో ఆ విషాదస్థితి నుండి తేరుకొని, కార్యశూరుడై ధర్మసాధనకు పూనుకొన వలసిన విశిష్ట 
ఘట్టాలను ఎదుర్కొన్నాడు. ఆ రెండు ఘట్టాలను చిత్రించేవే ఆరణ్య శాంతి పర్వాలు. 


మాయాద్యూతంలో రాజ్యనంవదలను కోల్పోయి, కురునభలో దుర్భరమైన అవమానాలకు లోనై, అరణ్య, 
అజ్ఞాతవాసాలకై అడవులపాలై పడరాని కష్టాలను పొందుతున్న పాండవులు అవమానాగ్నితో దహింపబడుతూ అంతశ్శాంతిని 
కోల్పోయారు. పెద్దవాడైన ధర్మజుడు క్షమావంతుడై, నిగ్రహంతో ఆ అవమాన ఘూర్ణితమానసిక స్థితినుండి తేరుకొని, క్రమంగా 
శత్రువులను సంహరించటానికీ, వారిపై పగ సాధించి సర్వసర్వంసహాచక్రవర్తిత్వాన్ని సాధించటానికీ సాగించే నిరంతర నిశ్శబ్ద 
తపోవీరవికాస చరిత్రమే ఆరణ్యపర్వగాథ. శాంతిపర్వంలో ధర్మజుడు బంధుజన వియోగదుఃఖంతో, బంధు మిత్రజన సంహారం 
వలన కలిగే పాపభయంతో క్రుంగి కుమిలిపోతాడు. ఆ నిర్వేదంనుండి ధర్మజుడిని తేర్చి, భూమిని పాలించే ఉత్సాహ మూర్తిగా 
మార్చే పరిణామప్రవృత్తిని చిత్రించేది శాంతిపర్వం. 


ఈ రెండు పర్వాలూ ధర్మరాజుకు ప్రబోధ గీతాలుగా సాగటం విశేషం. ఆరణ్యపర్వంలో పాండవుల నడుమ సంవాదాలు 
నడుస్తాయి. పరస్పరం వారు ఎన్నో విషయాలను చర్చించుకొంటారు. అవన్నీ వారు సభాపర్వంలో తమకు కలిగిన అవమానశోకాన్ని 
ఉపశమింప చేసికొనటానికి ఉపయోగపడే శైత్యోపచారాలే. పాండవుల వద్దకు శ్రీకృష్ణాది బంధువులు వచ్చి పలికే ఓదార్చు 
మాటలన్నీ వారి దైన్యాన్ని తొలగించటానికి చేసే దోహదాలే. అవమానాగ్ని జ్ఞానవర్షంచేత కాని ఉపశమించదు, అరణ్యవాసాన్ని 
యోగసాధనగా మార్చుకొంటే కాని విజయోత్సాహానికి మార్గాలు ఏర్పడవు. ఆ వెలుగుబాటను చూపించే మహితాత్ములు మహర్షులు. 
ఆరణ్యపర్వంలో ధర్మరాజువద్దకు పిలిచినట్లుగా మహర్షులు వచ్చారు, యోగక్షేమాలు విచారించారు, ఉపశమన వాక్యాలు 
పలికారు. అనుమానాలు తీర్చండని అడిగితే తగిన పురాణేతిహాస కథలను చెప్పి, ధర్మోపదేశాలు చేసి వారికి వెలుగుబాటలు 
చూపారు. మంత్రాల నిచ్చారు. వరాలు కురిపించారు. ఉపాయాలు చెప్పారు. తీర్ణయాత్రలు చేయించారు. దివ్యలోకాలను 
దర్శింప చేశారు. అరణ్యవాసాన్ని ఒక దివ్యయోగంగా మార్చుకొనేటట్లు చేశారు. ఆరణ్యపర్వం అవమానాగ్ని తాపం చల్లారటానికి 
పాండవులు చేసిన జ్ఞాన తీర్ణస్నాన వరంవరగా భాసిన్తుంది. పాండవాగ్రజుడు భారత నాయకుడు. అతడు నమగ్ర 
విజయోపాయాలను స్వాయత్తం చేసికొని, చిత్తశాంతితో విజయలక్ష్యంవైపు ఉన్ముఖుడయ్యే ప్రస్థానమే ఆరణ్యపర్వంలోని కథా 
తాత్పర్యం. 

శాంతిపర్వం కూడా ధర్మజుడి చిత్తవృత్తి వికాసం కొరకు ఏర్పడిందే. బాంధవవధవలన కలిగిన శోకాన్నీ, పాపాన్నీ 
పోగొట్టుకొని రాజ్యపరిపాలనం చేయటానికి కావలసిన చిత్త స్టైర్యాన్సీ, పుణ్యపాకాన్నీ సమకూర్చే భీష్మప్రబోధం శాంతి పర్వ 
తాత్సర్యం. పెక్కురు చెప్పిన బోధలసారం ఆరణ్యపర్వం. పితామహుడు చెప్పిన నీతిసారం శాంతిపర్వం. చెప్పిన దెవరైనా, 
ఎంతమందైనా బాగుపడింది ధర్మజుడు, అతడి చలువ వలన పాండవులు, వారి పుణ్యాన భారతం చదివే పాఠకజనులు. 


కథ - బోధ - కాలం: 


మహాభారతేతిహాసానికి నాయకుడు ధర్మరాజనీ, అతడి నాశ్రయించి ధర్మవీరం పోషించబడుతుందనీ కథాపరంగా, 
తత్త్వ్వపరంగా నిరూపించే ఉదాత్త పర్వాలు ఆరణ్య శాంతిపర్వాలు. శాంతి పర్వ ప్రశస్తిని ఆ పర్వ పీఠికలో చేయటం సముచితం. 
ప్రస్తుతం ఆరణ్యపర్వ వస్తు విచారం, రసానుకూల తత్త్వవిచారం సమంజసం. 


పీరిక-5 


ఆరణ్యపర్వకథ ధర్మరాజు ఎదుర్కొనే రెండు పరీక్షలతో సహజంగా సమవిభక్తమై ప్రత్యక్షమౌతుంది. వెలుదటిది 
నహుషప్రశ్నల పరీక్ష. రెండవది యక్షప్రశ్నల పరీక్ష. ఇదొక చిత్రమైన కథానిర్మాణం. ధర్మజుడు వనవాస సమయంలో ఈ రెండు 
పరీక్షలలో ఉత్తీర్దుడయ్యే మానసికమైన అధికారాన్ని సంపాదించేందుకు తోడ్పడేదే ఈ పర్వంలోని వస్తువు. 


ఆ వస్తువును ఆఖ్యానంగా, ఉపాఖ్యానాలుగా విభజించవచ్చును. ఆఖ్యానంలో కథ సాగుతుంది. ఉపాఖ్యానాలలో 
బోధ సాగుతుంది. ఈ రెండూ పరస్సర పోషకాలుగా ఉండటం ఈ పర్వంలోని కథామర్మంకూడా! ఉపాఖ్యానాలన్నీ ధర్మజు 
డడిగిన ప్రశ్నలకు మహర్షు లిచ్చిన సమాధానాలే. ఆ సమాధానాలవలన ఏర్పడిన సంస్కారంతో ధర్మజుడు నహుష, యక్షప్రశ్నలకు 
సక్రమమైన, సమర్థవంతమైన సమాధానా లివ్వ గలుగుతాడు. పృచ్చకుడి ప్రశ్నలకు ఇతిహాస పురాణ గాథలతో సమాధానాలు 
చెప్పి, మిత్రసమ్మితంగా ధార్మిక ప్రబోధం చేయటమే ఇతిహాస స్వభావం. అది సర్వాంగసుందరంగా ఆరణ్యపర్వంలో పురివిప్పింది. 


ఆరణ్యపర్వంలో కథ తక్కువనీ ఉపకథ లెక్కువనీ, గడిచిన కాలం ఎక్కువనీ చెప్పినకథ తక్కువనీ కొందరు విమర్శకులు 
భావించారు. ఉదాహరణకు డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి మాటలు గమనించదగినవి -- “ఆరణ్యపర్వమున కాలము 
పండ్రెండేళ్ళు జరిగినకథ. కథ మాత్రము పన్నెండు అంగుళములు కూడ జరుగలేదు. మజీ జరిగిన దేమిటి? ధర్మజుని ధర్మబలము 
పెరిగినది. భీముని భుజబలము పెరిగినది. అర్జునుని అస్త్రబలము పెరిగినది. అజ్ఞాతవాస సమ్యగనుష్టానమునకు, రాజ్య 
పునఃప్రాప్తికి, ప్రతిజ్ఞాపరిపూర్తికి సదుపాయములు అమరినవి.” (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ - ఆంధ్రమహా 
భారతము-ఆరణ్యపర్వము- పీఠిక. పుట9)”. కాలం సాగినంతగా కథ సాగలేదన్నమాట ఆఖ్యానానికి సంబంధించింది. కాలం 
ఉపాఖ్యాన శ్రవణంతో, తీరయాత్రా గమనంతో సాగినట్టు అనిపించినా, అసలు కథలో రమణీయమైన ఘట్టాలు కొన్ని 
చిత్రించబడినా, ఆ రెండూ కాలగతిని సూచించేవిగానే ఉన్నాయి. అందువలన శర్మగారి మాటలతో మనం పూర్తిగా ఏక్రీభవించలేం. 
ఎందువలన అంటే కథకూ బోధకూ గల సంబంధాన్ని ఈ పర్వంలో కాలంతో కవి నిబంధించి చెప్పాడు కాబట్టి. కథ, బోధ, 
కాలం అనేవి ఈ పర్వంలోని వస్తువుకు మూడు ముఖాలు. 


ఆరణ్య పర్వం ఒక ప్రశ్నోపనిషత్తు 


ధర్మరా జడిగిన ప్రశ్నలే ఆరణ్యపర్వ కథా ప్రగతికి సోపానాలు. వాటి తాత్సర్యాన్నీ, తత్వాన్నీ గ్రహించి పురోగమించటమే 
ఈ పర్వంలోని పరమతాత్పర్యం. ఈ దృష్టితో చూస్తే ఆరణ్యపర్వం ఒక ప్రశ్నోపనిషత్తు. ఆ ప్రశ్నల క్రమాన్ని స్థూలంగా గమనిస్తే 
ఆ సత్యం గోచరిస్తుంది- 


1 ప్రశ్న: ఇష్ట మృష్టాన్నాలతో పూర్వం అన్నివేళలా సంతృప్పులైన బ్రాహ్మణులు అడవులలో కందమూలాలు తింటూ ఉంటే 
ఎట్టా సహించగలను ? (1.18) 


శౌనకుడు : _ జనకగీతా తాత్పర్యబోధ. తృష్టాక్షయ ప్రబోధం. 
2. ప్రశ్న : నాతో కలిసి వచ్చిన బ్రాహ్మణులకు ఉగ్రవనాలలో ఆహారాన్ని ఎ ఉపాయంతో సంపాదించి పెట్టగలను? (1.36) 
ధౌమ్యుడు : సూర్యోపాసనవలన చతుర్విధాహార ప్రాప్తి సాధించుమని ప్రబోధం. 


3. ప్రశ్న : భూమినీ, రాజ్యాన్నీ, బంధువులనూ విడిచి మా వలె అడవులలో మృగాలనడుమ నివసిస్తూ పడరాని కష్టాలుపడిన 
రాజు లెవరైనా ఉన్నారా? ఉంటే ఆ కథ చెప్పండి. (2.3) 


బృహదశ్వుడు : నలోపాఖ్యానం చెప్పాడు. 


4. ప్రశ్న: 


నారదుడు : 


5. ప్రశ్న : 


రోమశుడు : 


6. ప్రశ్న : 


రోమశుడు : 


7. ప్రశ్న : 


రోమశుడు : 


8. ప్రశ్న : 


రోమశుడు : 


9. ప్రశ్న : 


రోమశుడు : 


10. ప్రశ్న : 


పీరిక-6 


భూమికి ప్రదక్షిణంగా వెళ్ళి లోకంలో అనేకులు తీర్చాలను, సేవిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి శుభఫలాలు 
కలుగుతాయి? బహుపుణ్య తీర్జాలనూ, వాటి ఫలాలనూ నాకు పరిచయం చేయండి. (2.235) 


తీర్దాలూ, వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు చెప్పాడు. 


లోకంలో అధార్మికులైన కపటులకు అభ్యుదయం కలగటం, పుణ్యచరిత్రులైన ధార్మికులకు నిరంతరం అవమాన 
భారం కలగటం న్యాయమేనా? (2.310) 


అధార్మికులకు కలిగే అభ్యుదయాలు స్వల్చకాలికాలనీ, ధార్మికులు పొందే అభ్యుదయాలు దీర్హకాలికా లనీ 
వివరించాడు. 


అచేతనాలైన పర్వతాలూ, నదులూ, సరోవరాలూ, పుణ్యతీర్ణాలై, జగత్సావనాలై జనుల పాపాలను పోగొట్టుతూ 
ఉండటానికి గల కారణ మేమిటి? (2.309) 


ధర్మపరులైన దేవతలు, బుషులు వాటిని ఆశ్రయించటం చేత పర్వత, నదీ, సరోవరాదులు పవిత్రాలై, సర్వ 


కామితార్థ ఫలాలను ఇవ్వగలుగుతాయి. 

(అగస్త్యాశమం దర్శించిన ధర్మజుడు): అగస్త్యుడు వాతాపిని చంపినకథ చెప్పండి. (2.318) 
వాతాపిని అగస్త్యుడు జీర్ణం చేసికొన్న కథ చెప్పాడు. 

అగస్త్యుడి కథ మరింత వివరించండి. (3.2) 


అగస్త్యుడు వింధ్యగర్వాన్ని అణచటం, సముద్రజలాలను త్రాగటం, తరువాత భగీరథుడు గంగను భూతలానికి 
తెచ్చి, సముద్రాలను మరల నీటితో నింపటం అనే కథలు చెప్పాడు. 


బుశ్యశృంగ హదంలో స్నానంచేసి, బుశ్యశృంగ మహర్షి కథ చెప్పుమని ధర్మరాజు అడిగాడు. (3.87) 
బుశ్యశృంగుడి చరిత్ర చెప్పాడు. 


మహేంద్రనగాన్ని దర్శించి అక్కడ బుషులను పరశురాముడి వృత్తాంతం చెప్పండని అడిగాడు. (3.130) 


అకృతవ్రణుడు:పరశురాముడి వృత్తాంతం చెప్పాడు. 


11. ప్రశ్న: 


రోమశుడు : 


12. ప్రశ్న : 


రోమశుడు : 


13. ప్రశ్న : 


రోమశుడు : 


శర్యాతి యజ్ఞప్రదేశాన్ని దర్శించి అక్కడి చ్యవనుడి కథను చెప్పుమని అడిగాడు. 

సుకన్యోపాఖ్యానం చెప్పాడు. 

యమునా నదీ తీరంలో మాంధాతృడు యజ్ఞం చేసిన తీర్థాన్ని దర్శించి ఆ రాజుచరిత్ర నడిగాడు. (3.199) 
మాంధాతృ చరిత్రం చెప్పాడు. 

సోమకుడు యజ్ఞంచేసి నూరుగురు కొడుకులను ఎట్టా పొందాడు? (3.207) 


సోమకుడి చరిత్రం చెప్పాడు. 


కీర్రిక్ర-7 


14. ప్రశ్న : భృగుతుంగ పర్వత మాహాత్మ్యం చెప్పుమని అడిగాడు. (3.227) 

రోమశుడు : శిబి చక్రవర్తి చరిత్రం చెప్పాడు. 

15. ప్రశ్న: _ శ్వేతకేతు తపోవనం గురించి అడిగాడు. (3.237) 

రోమశుడు : శ్వేతకేతు, అష్టావక్రుల చరిత్ర చెప్పాడు. 

16. ప్రశ్న : భరద్వాజాశ్రమంలో విద్యాగర్వంతో యవక్రీతుడు మృతుడైన విధం చెప్పుమన్నాడు. (3.251) 
రోమశుడు : యవక్రీతుడి చరిత్ర చెప్పాడు. 


17. ప్రశ్నలు : ధర్మపరులమైన మే మీ విధంగా వివిధ దుఃఖాలను పొందటం, నిరంతర పాపకర్ములైన కారవులు సుఖోన్నతులు 
పొందడం - అనే ఈ విపర్యయానికి కారణం ఏమిటి? నరుడు తాను చేసే కర్మలకు ఫలాన్ని ఈ లోకంలోనే 
పొందుతాడా? పరలోకంలో పొందుతాడా? రెండింటా పొందుతాడా? విశ్వకర్త అయిన ఈశ్వరుడిని సరకు గొనని 
పురుషుడికి కర్మఫలం కలుగదా? ఈ దేహంతోనే నరుడికి కర్మతోటి సంబంధం తీరిపోతుందా? (4.168) 


మార్కేండేయుడు: ఉపవాసాది వ్రతాలతో తీర్ణయాత్రాది పుణ్యకార్యాలు చేసినవారు ఇహంలోనూ, పరంలోనూ సుఖిస్తారని 
చెప్పుతూ మనుష్యుల కర్మగతి ప్రకారాన్ని వివరించాడు. 


18. ప్రశ్న : బ్రాహ్మణ ప్రభావాన్ని తెలపండి అని అడిగాడు. (4.181) 
మార్కం : హైహయుల వృత్తాంతం చెప్పాడు. 

19. ప్రశ్న: బ్రహ్మ క్షత్ర స్వరూప నిరూపణం చేయుమని ప్రశ్న. (4.191) 
మార్కం : అత్రి, గౌతముల వృత్తాంతం - దానికి సమాధానంగా చెప్పాడు. 
20.ప్రశ్న: వైవస్వతమనువు ఏవిధంగా ప్రభావ సంపన్నుడైనాడు? (4.216) 
మార్కం : వైవస్వతమనువు చరిత్ర చెప్పాడు. 

21. ప్రశ్న: లోకాలన్నీ ప్రళయం పొందే ప్రకారాన్ని వివరించండి. (4. 239) 


మార్కం : జలప్రళయం, వటపత్రశాయి అయిన విష్ణువు గర్భంలోకి మార్కండేయుడు ప్రవేశించి, సంగుప్తమైన సర్వసృష్టిని 
దర్శించి, వెలువడటం మొదలైన కథలు వివరించాడు. 


22. ప్రశ్న: కలియుగంలో ధర్మలోపం ఎట్లా జరుగుతుందో తెలపండి. (4.284) 
మార్కం 3 కలియుగ ధర్మకథనం; కల్కి అవతార కథను చెప్పాడు. 

23. ప్రశ్న: బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పండి. (4.317) 

మార్కం :  పరీక్షితుడికథను, శలుడికథను చెప్పాడు. 


24. ప్రశ్న : మార్కండేయ మహర్షి కంటె వృద్దతముడైన పురుషు డున్నాడా? (4.359) 


మార్కం | 


25. ప్రశ్న : 


మార్కం 3 


26. ప్రశ్న : 


మార్కం 


27. ప్రశ్న : 


మార్కం 


28. ప్రశ్న : 


మార్కం శ 
29. ప్రశ్న : 


మార్కం 3 


మార్కం 3 


32. ప్రశ్న : 


పీరిక-8 
ఇంద్రద్యుమ్నుడి చరిత్ర చెప్పాడు. 
ఇక్ష్వాకువంశంలో పుట్టిన కువలాశ్వుడికి ధుంధుమారుడనే పేరు ఎట్టా వచ్చింది ? (4.372) 
కువలాశ్వుడి చరిత్ర చెప్పాడు. 


ధుంధుడు మధుకైటభుల పుత్రుడని చెప్పారు. వారు ఏ కాలం వారు ? వారు ఏవిధంగా, ఎవరిచేతిలో ఎమైనారు? 
(4.390) 


మధుకైటభుల చరిత్ర చెప్పాడు. 


పతివ్రతలైన వారి చరిత్రలు అత్యంత ధర్మసూక్షాలై ఉంటాయి. కాబట్టి ఆ పుణ్యవ్రతల ప్రభావాన్ని తెలిపే 
కథలు చెప్పండి. (5.3) 


పతివ్రతామాహాత్మ్యం, కౌశికుడికథ, ధర్మవ్యాధుడికథ, అతడి పూర్వజన్మ వృత్తాంతం; అతడి బోధ, అహింసా 
స్వరూపం, జీవ లక్షణ కథనం, పితృశుశ్రూష చేత ధర్మాన్ని ఆచరించే ఉపాయం మొదలైనవి చెప్పాడు. 


అగ్నిదేవుడు మహాతపస్సు చేశాడని వింటాం. ఎందుకు చేశాడు? అంగిరసుడు ఎందువలన అగ్ని అయ్యాడు? 
అగ్నులు ఎన్ని విధాలుగా అతిశయిల్లుతాయి? (5.146) 


ఈ ప్రశ్నలకన్నింటికి అనువైన కథలు చెప్పాడు. 

కుమారస్వామి అగ్నికి, కృత్తికలకు, శివుడికి కొడుకని చెప్పుతారు. దానికి కారణమైన కథను వివరించండి. (5.175) 
ఇంద్రుడు కేశి అనే రాక్షసుడిని పారద్రోలి దేవసేనను రక్షించటం; దేవసేనకు అనువైన వరుడిని కూరుస్తానని 
వరమివ్వటం; పితామహుడు కుమారస్వామి ఉత్పత్తిని సూచించటం, అగ్నికి సప్తర్షుల భార్యలపై వలపువలన 
విరహం కలగటం, స్వాహాదేవి బుషిపత్నుల రూపంతో అగ్నిని కూడి అగ్ని వీర్యంతో కుమారస్వామిని ఒక 
కలశంలో ఉత్పన్నం చేయటం. అందువలన అతడు ఆరుగురు తల్లుల బిడ్డడైనాడు. ఇంద్రుడు కుమారస్వామిపై 
దాడిచేయటం, ఈశ్వరుడు కుమారస్వామిని పుత్రుడిగా అంగీకరించటం, సప్తమాతృకలను బాలగ్రహాలుగా 


మార్చటం, భద్రవటంలో కుమారస్వామిని దేవసేనాపతిగా అభిషేకించడం, మహిషాసుర సంహారం, మొదలైన 
కథలు చెప్పాడు. 


దానం, తపస్సు - ఈ రెండింటిలో ఎది కష్టమైనది? దేనివలన అధిక ఫలాన్ని పొందవచ్చును? (6.110) 
దానం కంటె తపస్సు గొప్పదని చెప్పే ప్రీహిద్రోణాఖ్యానాన్ని, ముద్గలదేవదూతల సంవాదాన్ని వినిపించాడు. 


సైంధవుడు ద్రౌపది పట్ల చేసిన దుర్వ్యవసాయానికి పాండవులు నొచ్చుకొని ఉన్నారు. అప్పుడు మార్కండేయ 
మహర్షి వచ్చాడు. అప్పు డాయనను ధర్మరాజు ఈ విధంగా అడిగాడు: “ఎ కాలంలోనైన ద్రౌపదివలె అత్యంతదుఃఖాన్ని 
పొందిన వనిత గాని, నావలె అనంత శోక సముద్రంలో మునిగిన రాజు కాని ఎవరైనా ఉన్నారా?” (6.263) 


అందుకు దృష్టాంతంగా సీతారాముల కథ అయిన రామాయణాన్ని వినిపించాడు. 


మునీంద్రా! పతిభక్తి తాత్సర్యంతో సమస్త దుఃఖాలను సహించి, చివరికి శుభాన్ని పొందిన పుణ్యవతి చరిత్రం 
వినిపించండి! (7. 169) 


పీరిక్ర-9 


మార్కం : _ సావిత్రి చరిత్ర చెప్పాడు. సావిత్రివలెనే ద్రౌపదికూడ పుణ్యవతి అనీ, మహాభాగ్యవతి అనీ చెప్పి, ఆమె కురువంశాన్ని 
అంతటినీ ఉద్ధరిస్తుందని ప్రకటించాడు. ఈ ప్రశ్నల పట్టీ ఆరణ్యపర్వంలోని బోధకు సంబంధించిన అంశాలను 
అనుశీలించటానికి ప్రాథమిక ప్రణాళికగా పనికి వస్తుంది. ఆలోచిస్తే అనేక విషయాలు ఇందులోనుండి బయట 


పడతాయి. 


ఆరణ్య పర్వంలో పాండవకారవుల వృత్తాంతాలు సుమారు 45 శాతం, ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు మహర్షులు 
చెప్పిన ఉపాఖ్యానాల, ధర్మోపన్యాసాల భాగం సుమారు 55 శాతం. ఈ ప్రశ్నోత్తర భాగమంతా ధర్మజుడి జిజ్ఞాసకు సంబంధించినదే. 
కాబట్టి ధర్మజుడి తత్త్వజిజ్ఞాసకు ఆరణ్యపర్వంలో అగ్రతాంబూల మన్నది నిశ్చితార్థం. 


ధర్మరాజు ధర్మవీరుడు, కర్మవీరుడు : 


ధర్మరాజు వేసే ప్రశ్నల స్వభావాన్ని గమనిస్తే ఆతడు భక్తుడిగా కంటె, జ్ఞానిగా కంటె కర్మఠుడుగా కర్మసిద్ధాంతాన్ని 
నమ్మినవాడుగా కనపడుతున్నాడు. కొన్ని అంశాలను గమనిద్దాం. 


1. ధర్మరాజు వెంట వేదవిదులైన విప్రులు కూడ అడవులకు కదలివచ్చారు. అప్పుడు అతడు తన గార్హస్థ్య ధర్మాన్ని 
స్మరించి, తన కర్తవ్యాన్ని పాలించటానికి సంకల్పించాడు. ధర్మజుడి దృష్టిలో ఆశ్రమ ధర్మాలన్నింటిలో గృహస్థాశ్రమ ధర్మం 
ఉత్తమమైనది. ఆ ఆశ్రమ ధర్మం నిర్వహించే రాజు పాటించవలసిన కర్తవ్యాలను పేర్కొన్నాడు. “బాధ పడేవారికి ప్రక్క లమర్చాలి. 
భయపడేవారికి అభయమివ్వాలి. దప్పిగొన్నవారికి నీరందించాలి. ఆకలి గొన్నవారికి అన్నం పెట్టాలి. అలసిన వారికి ఆసన 
మమర్చాలి. ఇది సనాతన ఉత్తమ గృహస్థధర్మం' అని ధర్మరాజు పేర్కొన్నాడు. (1.31). కారడవులలో కూడా తన గృహస్థాశ్రమధర్మాన్ని 
మొక్కపోకుండ రక్షించుకొనటానిక సూర్యోపాసన చేసి, అక్షయతామపాత్రను పొంది, అతిథి సత్కారాన్ని అవిచ్చిన్నంగా సాగించిన 
ఆదర్శకర్మకుడు, గృహస్థుడు ధర్మరాజు. గృహస్థాశ్రమ ధర్మప్రాముఖ్యాన్ని చెప్పే భారతంలో ధర్మజుడు ఆ ఆశ్రమ ధర్మపాలనకు 
ఆదర్శప్రాయుడిగా చిత్రించబడటం ఆరణ్యపర్వ తాత్పర్యం. 


2. తీర్థయాత్రలపట్ల ఆసక్తితో మొదట నారదుడివలన తీర్జాల పేర్లు, మహిమలు తెలిసికొన్నాడు- ధర్మరాజు. ఆ 
తరువాత ధౌమ్యుడి వలన ప్రేరితుడై తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. ఆపై ఇంద్రుడి ఆజ్ఞచొప్పున వచ్చి, ధర్మజుడిని 
వివిధ తీర్థయాత్రలకు వెంటపెట్టుకొని తీసికొనివెళ్ళి, తీర్థక్షేత్ర దైవ బుషి స్థల మాహాత్మ్యాదులను వివరించి చెప్పగలిగిన 
రోమశమహర్షి వలన వివిధ తీర్ణమహత్త్వగాథలను అడిగి చెప్పించుకొని చెవులార విన్నాడు. మనసార సంతోషించాడు. 
మునుగుమన్న తీర్థంలో విసుగులేక మునిగాడు. దీక్షలను, తపస్సులను, వ్రతాలను, దానాలను చేయుమన్నచోట్ల చెప్పినట్టుగా 
చేశాడు. తీరాలలో మునిగి దివ్యదృష్టిని దూర శ్రవణశక్తిని పొంది, దూరదూరాల నున్న దివ్యలోకాలను దర్శించిన ఆనాటి 
భూతల సార్వభౌముడు- ధర్మరాజు. అర్జునుడు ఇంద్రుడి దయవలన స్వర్గంలో ప్రవేశించి, ఆతడి అర్ధసింహాననంమీద 
ఆసీనుడైనాడు. ధర్మజుడు తీర్ణసేవలో ఆ దివ్యలోక దృశ్యాన్ని చూడగలిగాడు. తపస్సువలన అర్జునుడు సాధించిన దివ్యలోక 
గమనశక్తిని, ధర్మజుడు కర్మమార్గంలో తీర్ధ సేవాపుణ్యఫలంగా సంపాదించ గలిగాడు. భారతీయ గార్హస్థ్యధర్మంలో, కర్మపద్ధతిలో, 
తీర్థయాత్రావ్రతాన్ని తెలిసి ఆచరించి తత్ఫలితాన్ని సంపూర్ణంగా సాధించిన మహితాత్ముడు- ధర్మరాజు. 


3. ధర్మరాజు హృదయంలో ఒక ధర్మ సందేహం బడబాగ్నివలె అతడిని బాధిస్తూ ఉండేది. దానికి తగిన సమాధానంకొరకు 
ఎదురుపడిన ప్రతి మహర్షిని గ్రుచ్చిగ్రుచ్చి అడిగాడు. ధర్మజుడి ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా చెప్పిన బుషులు ఇద్దరు 
1. రోమశుడు. 2. మార్కండేయుడు. పరోక్షంగా చెప్పినవారు మరొక ఇద్దరు. 1. వేదవ్యాసుడు, 2. ధౌమ్యుడు. ఆరణ్యపర్వంలో 
బోధకొరకే వచ్చిన మహర్షుల ముచ్చట చెప్పుకొంటే సరిపోతుంది. 


రోమశమహర్షిని ధర్మజుడు ప్రశ్నించిన విధం ఇది -- 


పీరిక-10 


“ధరణి నధార్మికులగు కా 

పురుషుల కభివర్ణనంబు( బుణ్య చరిత్రం 

బరంగిడు ధార్మికులకు దు 

ర్ధరమగు నవివర్జ్షనంబు6 దగునె మునీంద్రా!” (ఆర. 2.308) 


ఈ ప్రశ్న ధర్మరాజుకే కాదు, పఠితలకు కూడా గుండెలో కుంపటి వలె కాలుతూనే ఉంటుంది. అధార్మికులైన 
కౌరవులు అభివృద్ది చెందారు. పుణ్యచరిత్రులైన పాండవులు అడవుల పాలైనారు. ఇదేమి న్యాయం? ధర్మమంటూ ఒకటి 
ఉంటే, దైవమంటూ ఒకడు ఉంటే ఇట్లా జరుగుతుందా? అనే అనుమానం అందరికీ కలుగుతుంది. దీని సమాధానం మీదనే 
ఆరణ్యపర్వ అస్తిత్వం ఆధారపడి ఉన్నది. ధర్మజుడి కర్మఠ స్వభావం బైటపడవలసి ఉన్నది. దీనికి సమాధానాన్ని రోమశుడు 
ఉత్తమ పౌరాణికుడివలె చెప్పాడు. అధర్మ పరులు అభ్యుదయాన్ని సాధించినా అది ఎక్కువ కాలం నిలువదు. త్వరలో నశించి 
పోతుంది. వేలసంఖ్యలో దైత్యదానవులు దేవతలను బాధించి సంపదలను దోచుకొని భాగ్యాలను అనుభవించారు. కాని, వారి 
కాసంపదలు ఎక్కువకాలం నిలువలేదు. దేవతలు ధర్మవర్తనులు కాబట్టి తాత్కాలికంగా సౌఖ్యాలకు దూరమైనా, స్వీయధర్మశక్తితో 
వారు త్వరలోనే తమ అభ్యుదయాలను తిరిగి పొందగలిగా రని తార్కాణం చూపిస్తూ కపటులైన కౌరవుల సంపదలు కలకాలం 
నిలువవనీ అమరతుల్యులైన పాండవులు ధర్మారంభ విశిష్టమతులు కాబట్టి రాజ్యాన్ని తిరిగి పొందగలరనీ ధర్మజుడికి ధైర్యం 
చెప్పాడు. దేవదానవుల దృష్టాంతం పాండవ కౌరవుల పట్ల చక్కగా అమరి, రోమశుడి పురాణ ప్రవచన గౌరవాన్ని కాపాడింది. 
“ధర్మో రక్షతి రక్షితః అనే న్యాయం రోమశుడి ప్రవచనసారం. 


మార్కండేయమహర్షిని ప్రశ్నించేనాటికి ధర్మజుడు మరికొంత వివేకాన్ని ప్రదర్శించాడు. రోమశుడు ధర్మప్రాతివ దికమీద 
సమాధానం చెప్పాడు. ధర్మజుడు కర్మప్రాతిపదికమీద సమాధానాన్ని కోరుతున్నాడు. రోముశుడి వలన దానిని పొందలేక పోయాడు. 
మార్కండేయుడి వద్ద కర్మఫల రూపమైన ప్రశ్నలతో కలిపి అదే అనుమానాన్ని విశదంగా వెలువరించాడు. 


వ “కడ.గి ధర్మముతోడ నడచుచు నే మిట్లు | దందడి దుఃఖంబు6 బొందుటయును 
నేపున నెప్పుడు పాపంబు సేయుచు । ధృతరాష్టజులు సుఖోన్నతు లగుటయు. 
గని యీ విపర్యయమునకు నే నూహింతు6 | బాయక నరు. డిష్ణ సేయు కర్మ 
మున ఫల మిందు. బొందునొ? పరలోకంబు | నందు. బొందునొ? యిందు నందు. గనునా? 


ఆ. విశ్వకర్త యైన యీశ్వరు(గా నని | పురుషు. గర్మఫలము పొరయకున్నె ? 
యొడలితోనం గృతము వెడలిపోవునొ! యిది | దెలియవలయు నాకు నలఘుపుణ్య! 


(ఆర.4.168) 


రోమశుడు చెప్పిన దాని ప్రకారం పాండవులకు అభ్యుదయం కలుగుతుంది. కౌరవులకు సంపదలు నశిస్తాయి. మరి 
అది ఎప్పుడు కలుగుతుంది? “అత్యుత్కటెః పుణ్యపాపైః ఇహైవ ఫలమశ్నుతే అన్న న్యాయం ప్రకారం కౌరవుల పాపం పండి 
త్వరలో రాజ్యభ్రష్టులు కావాలి; పాండవుల పుణ్యం పండి త్వరలో రాజ్యపదవి తిరిగి పొందాలి. అది జరుగుతుందా? చెప్పుమని 
ధర్మరాజు మార్కండేయుడిని పరోక్షంగా అడిగాడు. మార్కండేయుడు కర్మగతి ప్రకారాన్ని వివరించి ఫలితాంశాన్ని తేల్చి చెప్పాడు. 
ఈ లోకంలో సంపదలు గడించి పుణ్యమార్గాన పోక, లోభమోహహతబుద్ద్భలై, ఇంద్రియ భోగాలకు లోనై జీవించేవారికి 


పీరిక-11 


ఇహంలో సుఖమున్నా, పరంలో మిగిలేది దుఃఖమే. ఉపవాసాదివ్రతాలూ, తీర్థయాత్రలూ, పుణ్యకర్మలూ చేసినవారు ఇహలోకంలో 
దుఃఖం పొందినా, పరలోకంలో సుఖిస్తారు. ధర్మాన్ని ఆచరిస్తూ గార్హస్థ్యాశ్రమంలో జీవితాన్ని సాగిస్తూ సత్కర్మలూ, సత్కతువులూ 
చేసేవారు ఇహపరసుఖాల ననుభవిస్తారు. సత్యశమ శౌచాలు లేకుండా నాస్తికులై, నిషద్ధకర్మ లాచరించేవారు రెంటికి చెడ్డ 
రేవడులు అవుతారు. ఇది కర్మ ప్రవర్తన పద్దతి. పాండవులు ధర్మశీలురు, పుణ్యవ్రతులు కావటంచేత శత్రువులను జయించి, 
రాజ్యాన్ని పాలించి, ఇహపరసుఖాల నందుతా రని తీర్చుచెప్పాడు- మార్కండేయుడు. ధర్మజుడిలోని కర్మఠుడు కోరే ఫలంకూడా 
అదే! 


ప్రశ్నలు ధర్మజుని మానసిక వికాససూచికలు : 


ధర్మరాజు వేసిన ప్రశ్నలను ఆతడి మానసిక వికాసదశలకు దర్పణాలుగా తీర్చిదిద్దటం ఆరణ్యపర్వ వస్తు సంవిధాన 
శిల్పం. ఈ పర్వారంభంలో ధర్మజుడు శోకమూర్చితుడు (119). పర్వాంతంలో క్రోధమోహాదులు లేకుండా ధర్మంలోనే స్థిరపడిన 
ధీరచిత్తం కలవాడు (7.466). ఈ పరిణామాన్ని చిత్రించేదే ఈ పర్వకథాంశం. 


తనవెంట వస్తున్న విప్రవరులకు మృష్టాన్న భోజనాలు పెట్టలేక కందమూలాలు అందించవలసి వచ్చిందే అని ధర్మరాజు 
తీవ్రమైన శోకానికి గురై మూర్చపోయాడు. అతడిని శీతలోపచారాలతో తేర్చి శౌనకుడనే బ్రహ్మర్షి ధర్మరాజుహృదయం 
కుదుటపడటానికి జనక గీతా తాత్సర్యాన్ని వినిపించాడు. బంధు మిత్ర ధనాదులమీద స్నేహం విడిచి, లోకంలో తామరాకుమీద 
నీటి బిందువు వలె ఉండాలి. స్నేహం వలన రాగం, రాగం వలన కామం, కామం వలన క్రోధం, క్రోధం వలన తృష్ణ 
కలుగుతాయి. తృష్ణ సర్వదోషాలకూ మూలం. అది అన్ని పాపాలకూ మొదలు. నిరంతర దుఃఖానికి నెలవు. కాబట్టి తృష్ణాక్షయం 
విజ్ఞుల కర్తవ్యం. తృష్ణ కలవాడు తొర్రలో అగ్ని ఉన్న చెట్టువలె నిలువునా నాశన మౌతాడు. అర్థం అనర్థమూలం. అర్థం వలన 
దర్పకార్పణ్యమాన భయోద్వేగాదులు పుట్టుతాయి కాబట్టి అర్థాపార్టనచింత వదలిపెట్టటం బుద్ధిమంతుల లక్షణ మని శౌనకుడు 
బోధించాడు. 


శోక విమోహితుడైన ధర్మరాజుకు తృష్ణాక్షయరూపమైన శమాన్ని బోధించాడు- శౌనకుడు. ధర్మజుడు దానిని సున్నితంగా 
కాదన్నాడు. తనకు అర్థలాభేచ్చ ఉన్నా అది ఆత్మోపభోగార్థం కాదన్నాడు, గృహస్థాశ్రమ ధర్మనిర్వహణం కొరకే అర్థార్థనమని 
హెచ్చరించాడు. ఇది అసలైన ధర్మజుడి నీలం. అతడికి రాజ్యం కావాలి. కాని, అది భోగం కొరకు కాదు, ధర్మరక్షణం కొరకు. 
అయితే, అటువంటి అర్థసంపదను కోల్పోయాడు. దానిని తిరిగి సంపాదించుకొనాలి. లేమివలన అతడు శోకమూర్శితుడైనాడు. 
సూర్యోపాసనతో తన లేమిని పోగొట్టుకొన్నాడు. అక్షయతామ్రుపాత్రతో నిరతాన్నదానం చేస్తూ ధర్మమయజీవితాన్ని కారడవిలోసైతం 
సురక్షితంగా సాగించాడు. శోకమూర్శ్భితుడు సూర్యానుగ్రహంవలన ధర్మోత్సాహిగా మారాడు. 


ప్రసన్న కథాకలితార్థయుక్తి : 


ధర్మజుడి ప్రశ్నలు ఆరణ్యపర్వకథా వాహినిలో చిన్న చిన్న ద్వీపాలవంటివి. వాటి మధ్య ఆఖ్యానం ప్రవాహంగా 
సాగుతూ ఉంటుంది. అందులోకూడా క్రమం పాటించబడి ఉంటుంది. ఆరణ్యపర్వం ముగిసేసరికి పాండవులు అజ్ఞాత 
వాసాన్ని నిర్విఘ్నంగా ముగించుకొనే యుక్తినే కాక, ఆపైన రాజ్యాన్ని సాధించుకొనే శక్తిని కూడా సాధించుకొంటారు. అట్టిక్రమ 
వికాస దశలతో ఆరణ్యపర్వకథా శతపత్రం క్రమంగా విచ్చుకొంటున్నట్లు చిత్రించటంలో ఆరణ్యపర్వంలోని ప్రసన్న కథాకలితార్థ 
యుక్తి ప్రత్యక్షమౌతుంది. రేఖామాత్రంగా ఆ కథాశిల్ప వికాసవిన్యాసాన్ని గమనిద్దాం. | 


1. ధర్మరాజు సూర్యదత్తమైన అక్షయతామ్రుపాత్రతో ఇష్టభోజన సుఖాన్ని, అతిధి సత్కార ధర్మాన్ని నిర్వహిస్తూ 
నిశ్చింతుడైనాడు. 


పీర్రిక్ష-12 


2. ఆ తరువాత విదురుడు ధృతరాష్ర్రుడిని వదలి పాండవుల వద్దకు వచ్చాడు. దీనివలన కథలో రెండు ప్రయోజనాలు 
సాధించబడ్డాయి. మొదటిది విదురుడి వంటి ధర్మవేత్తకు తగిన ధర్మప్రభువు ధర్మరాజే అని ధ్వనించబడటం. పాండవులు 
హస్తినాపురం వీడి వచ్చినా ఆ రాజ్యంలో వారిని సమర్థించేవారు ఇంకా బలంగా కొంతమంది ఉన్నారన్న వాస్తవం వెల్లడి 
కావటం. రెండో ప్రయోజనం ఆశ్చర్యం కలిగించేది. విదురుడు వస్తుంటే పాండవులు భయపడ్డారు. దానికి ఒక రహస్యం 
కారణం ఉన్నది. కౌరవులు మరల మాయాద్యూతానికి పిలిచి పాండవుల ఆయుధాలను వశం చేసికొంటారేమో అన్న భయం 
ధర్మరాజు మనసులో ములికివలె బాధిస్తూనే ఉన్నది. పాండవులు అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అదృష్టవశాత్తు కౌరవులు 
పాండవుల ఆయుధాలను వశంచేసికొనటం మరచారు. ఆ తరువాత శకుని వలన దానిని తెలిసికొని పునర్వూూతానికి 
పిలుస్తారేమోనని ధర్మరాజుకు గుండెలో గుబులుండేది. దాన్ని బయట పెట్టింది విదురుడిఘట్టం. విదురుడిని తిరిగి హస్తినాపురానికి 
పంపటంలో ధర్మజుడు మెలకువను ప్రకటించాడు. విదురుడు హస్తినలో ఉంటే- పాండవ యోగక్షేమం విచారించే ఒక 
ధర్మదేవత శత్రుశిబిరంలో ఉన్నట్లే. అందువలన విదురుడి రాకడ, పోకడ ధర్మజుడికి లాభమే కావటం కథాప్రయోజనం. 


3. ధృతరాష్ట్ర విదుర పునస్సమాగమం దుష్టచతుష్టయంలో కలకలం రేపింది. పాండవులకు రాజ్యభాగం గ్రుడ్డిరాజుచేత 
విదురు డిప్పిస్తాడేమో అని దుర్యోధనుడి అనుమానం. ఒకవేళ వారివ్వదలచుకొన్నా ధర్మజుడు తాను చేసిన ప్రతిజ్ఞను వమ్ముదచేసి, 
రాజ్యాన్ని స్వీకరించడని శకుని తీర్మానం. శకుని అంచనా సక్రమమైనదే. అది ధర్మరాజు శీలానికి కలికితురాయి. కౌరవుల కది 
పాండవుల అసమర్థతకు చిహ్నం. ఉభయవర్గాలకు అనుకూలమైన శకుని తీర్చు కథా సంవిధానశిల్ప రహస్యం. 


4. అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులమీద మహాసైన్యంతో దాడిచేసి, వారిని చంపి, 
శత్రుశేషం లేకుండా చేసి, రాజ్యాన్ని పాలించుమని కర్ణుడు దుర్యోధనుడికి సలహా చెప్పాడు. కర్ణదుర్నీతికి ఇది పతాక. దానిని 
విని, దుర్యోధనుడు పాండవులపై రణభేరి మోగించాడు. వ్యాసుడు వచ్చి వారించాడు. కౌరవ, పాండవులను బిడ్డలుగా 
సమానమైన అనురాగంతో చూచుకొమ్మని ధృతరాష్రుడికి వ్యాసుడు బోధించి ఇంద్రసురభి సంవాదాన్ని వినిపించాడు. అతడు 
వినలేదు. కాని యుద్దాన్ని కొడుకుచేత మాన్పించాడు. మైత్రేయుడు దుర్యోధనుడికి నీతులు చెప్పాడు. అతడు వినకపోగా 
అవినయంగా ప్రవర్తించాడు. దానికి ఫలంగా భీముడి గదచేత దుర్యోధనుడు తొడలు విరిగి రణంలో నిహతుడయ్యేటట్లు 
మైత్రేయుడు శపించాడు. ఈ సన్నివేశం వలన పాండవులను ధార్మిక శక్తులు, దివ్యశక్తులు రక్షాకవచంవలె నిలిచి సదా 
కాపాడుతున్నాయని స్పష్టం బెతున్నది. భీముడు ఆవేశంతో కురుసభలో సుయోధనుడి తొడలు విరుగగొట్టుతానని శపథం 
చేశాడు. దాని ఉచితానుచితాలను గురించి చర్చ జరిగింది. దానిని మైత్రేయుడు శాపంగా మార్చాడు. మైత్రేయుడిశాపం 
పరోక్షంగా భీముడికి వరం. దీనితో దుర్యోధనవధ నిశ్చితమైపోయింది. కౌరవపతనం ప్రారంభమైంది. ఆరణ్యపర్వంలో ధర్మరాజు 
ధార్మిక విజయ ప్రస్థానం మొదలయింది. 


5. కిమ్మీరవధ భావి దుర్యోధనవధను ధ్వనింపచేసే మరొక మరణమృదంగం. ఆరణ్యపర్వంలో భీమ బలవీరం, 
అర్జున తపోవీరం, ధర్మజ ధర్మవీరం అనన్యసామాన్యంగా ప్రకాశించేటట్లు ప్రదర్శించటమే వస్తుసంవిధాన శిల్పం. భీమబలవీరం 
శత్రు హృదయ భయంకరమై రాణించింది- ధృతరాష్ట్రుడు విని భయవిహ్వలుడు కావటం వలన. 


6. యాదవ పాంచాలాదులు పాండవులను కామ్యకవనంలో కలిసిన ఘట్టం ఆ తరువాత రావటం సార్థకం. కథాశిల్ప 
పోషకం. కామ్యకవనం యాదవ పాంచాల రాజ్యాలకు దగ్గరగా ఉండటం వలన వారందరూ కలిసి వచ్చారు. వారిరాక వలన 
పాండవులు అడవులలో ఉన్నా ఒంటరివారు కారని తేలింది. వారికొరకు యుద్దంచేసి విజయాన్ని సాధించి వారికి హస్తినావురాన్ని 
అప్పగించగల బలపరాక్రమవంతులు, శ్రేయోభిలాషులు వారి కున్నారని స్పష్టమయింది. వారు బలప్రయోగానికై ముందుకు 
వచ్చినా ధర్మజుడు ఆశకు లోనై నియమోల్లంఘనానికి లొంగే బలహీనుడు కాడని కూడా స్పష్టమయింది. పాండవులు బలహీనులు 
కారు, బలగం లేనివారు కారు. కాని, ధర్మబలాన్ని గౌరవించేవారని ఈఘట్టం తేల్చిచెప్పింది. ధర్మజ ధర్మవీర ప్రవృత్తికి ఈ 
సన్నివేశం బలవర్ధకం. 


పీరిక-13 


7. ద్రౌపదీ శ్రీకృష్ణుల సంభాషణం మహాభారత కథార్థాలలో ఒక కీలకాంశాన్ని ప్రకటించింది. అలనాడు మయసభలోని 
ద్రౌపది నవ్వు కురుసభలో చిచ్చురేపింది, అవమానాగ్నిని ప్రజ్వలింపచేసింది. ఆ కురుసభలో ద్రౌపది తన కందరున్నా ఎవ్వరూ 
లేని దానివలె ఒంటరిది అయి నిలిచిన ఆ దారుణక్షణంలో కర్ణుడు ఆమెను చూచి నవ్విన నవ్వు దుశ్శాసనుడి దుశ్చర్యకంటె 
దుర్భరంగా అగ్నిశిఖవలె ద్రౌపది హృదయాన్ని దహించి వేస్తున్నది. కౌరవుల సంహార మంతా ఒక యెత్తు. ఆ కర్గుడి చావొక్కటి 
ఒక్కఎత్తుగా ఎత్తిచూపింది- ద్రౌపది. ఇది మహాభారత యుద్దంలో కడుజటిలమైన సమస్య. అది కాలం తీర్చవలసిందే. లేదా 
కాలపురుషుడైన శ్రీకృష్ణుడు నిర్వహించవలసిందే. అందుకే ద్రౌపది గోవిందుడితో నివేదించుకొన్నది. అతడు అర్జునుడిచేత 
కర్ణుడికి చావు మూడుతుందని అభయమిచ్చాడు. తోవలు తెరువబడని భవిష్యత్తులోని ఒక పరమార్గాన్ని పరమాత్ముడు అవ్యక్తంగా 
ఆవిష్కరించాడు. ఆరణ్యపర్వంలోని తరువాతి కథ శ్రీకృష్ణుడి అభయానికి అనుకూలమైన ద్వారాలు తెరిచేదే. ఆ సత్యాన్ని 
భక్తాగ్రగణ్యుడైన అర్జునుడు ద్రౌపదికి చెప్పి ఆమె నోదార్చాడు. 


చ. “ఈ పురుషోత్తముండు మన కిందజకుం గుశలంబు సేయుచుం 
బాపకలంక పంకముల( బాయంగ6 జేయుట జేసి దుర్మదో 
ద్దీపిత శత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం 
తాపము నీకు జేయగ ద్రిధామజయోన్నతి గల్లి యుండ(గన్‌” (ఆర. 1.143). 


శ్రీకృష్ణుడి వాక్యాలవలన అరణ్యాజ్ఞాతవాసాల తరువాత జరిగే మహాయుద్దంలో అర్జునుడు ఎకైకవీరుడై కౌరవ వీరులనూ, 
బలాన్నీ నాశనం చేయటం తథ్యం అని తెలుస్తున్నది. అర్జును డటువంటి లోకోత్తర వీరుడుగా ఆరణ్యపర్వంలోనే పరిణతి 
చెందుతాడని కథాధ్వని. 


8. సౌంభకాఖ్యానం పాండవేతివృత్తంలోని ఒక సూక్ష్మమైన అంశానికి సమాధానం చెపుతున్నది. సభాపర్వంలో పాండవుల 
చెంత శ్రీకృష్ణు డెందుకు ఉండలేకపోయాడు? వారిని భద్రమైన పంథాలో ఎందుకు నడపలేక పోయాడు? అనే ప్రశ్న పఠితల 
మనస్సులలో కలతపెడుతూనే ఉంటుంది. దానికి కారణం చెప్పేది సౌంభకాఖ్యానం. ధర్మజ రాజసూయం పాండవచరిత్రలో 
ఒక మహత్తర ఘట్టం. ఆ యజ్ఞం చేయటం వలన బహుళ ప్రజానష్టం జరిగే ప్రళయంవంటి యుద్దాలను ఎదుర్కొనవలసి 
వస్తుంది. ఆ సంగతి తెలిసి తెలిసి పాండురాజుకు సద్గతి కల్పించాలని శ్రీకృష్ణుడి సలహాతో ధర్మరాజు రాజసూయం చేశాడు. 
అందులో శ్రీకృష్ణుడిని పెద్దగా చేసి పూజించాడు. అప్పుడే శిశుపాలుడితో వైరం ఏర్పడింది. రాజసూయం ముగిసిందో లేదో 
యజమాని అయిన ధర్మరాజు మాయాద్యూతంలో రాజ్యసంపదను కోల్పోవలసి వచ్చింది. మరి ఆ యాగంలో పూజలందుకొన్న 
శ్రీకృష్ణుడికి తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించుకొనవలసిన వచ్చింది. సౌంభక నగరాధిపతి మాయాయుద్ధ నివుణుడైన 
సాల్వుడు. అతడు శిశుపాలుడి తమ్ముడు. అన్నను చంపిన శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకొనటానికి ఆరునెలలు మాయాయుద్ధం 
చేశాడు. రాజసూయ యాగంవలన కలిగే విపత్తును భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆరునెలలకైనా తప్పించుకొనగలిగాడు. మరి 
ధర్మజుడు పదమూడేళ్ళు అరణ్య అజ్ఞాతవాసాల పాలు కావలసివచ్చింది. పాండవులకు శ్రీకృష్ణ సహాయంయొక్క మహత్తాన్ని 
ధ్వనింపచేసే ఈ ఉపాఖ్యానం పరమరమణీయం. 


9. మార్కండేయాది మహర్షులు పాండవులను దర్శించటం, వా రా మహర్షులను పూజించటం, వారివలన ధర్మరాజు 
బహుధర్మవిశేషాలను గ్రహించటం అనేది ఆరణ్యపర్వంలో దాదాపు నిత్యకృత్యంగా సాగే జ్ఞానయజ్ఞం. దీనివలన ధర్మజుడికి 
కలిగే భావిశుభోదయాలను గురించి బకదాల్భ్యుడనే ముని ఈ విధంగా వ్యాఖ్యానించాడు - “బ్రాహ్మణానుగ్రహంబునంజేసి 
తొల్లి వైరోచనాదు లనేక కాలంబు లక్షయలక్ష్మీ విభవులయి సముద్రనేమి భూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయిన 
యగ్నిదేవుం డరణ్యంబులు దహించునట్టు బ్రాహ్మణసహాయుండయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్ళేషంబు సేయు... మీరు 


ప్పీర్రిక్ర-14 


బ్రాహ్మణప్రియులరు ధర్మనిత్యుల; రెప్పుడును మీ కభ్యుదయం బగు”. (1.207) ఇది పాండవ భావివిజయ రహస్యం. ఇది 
ఆరణ్య పర్వమంతా ప్రపంచించబడింది. 


10. ద్రౌపదికి ధర్మరాజుకు, భీమధర్మజులకు నడుమ జరిగిన సంవాదాలు భావికథకు పరమ రమణీయమైన పూర్వరంగ 
ప్రక్రియలు. ద్రౌపదీభీముల వాదాల తాత్పర్య మిది : - 


(1) వన్యమూల ఫలాలు తిని కోపం చల్లారి క్షత్రియులు జీవించరాదు. (2) క్రమ, పరాక్రమం అనే గుణాలను రాజు 
అదనెరిగి ప్రయోగించకపోతే అతడు ప్రజానురాగాన్ని, ప్రతాపాన్ని కోల్పోతాడు. (3) అల్పాపరాధం చేసినా శత్రువులను క్షమించరాదు, 
కౌరవులా అనేకాపరాధాలు చేశారు. వారిని అసలే క్షమించరాదు. (4) ధర్మజుడు శత్రువులపై కొద్దిగా కోపాన్ని ప్రదర్శిస్తే చాలు 
భీమాదులు శత్రుసంహారం చేసి రాజ్యాన్నీ, సంపదనూ సాధిస్తారు. (5) కర్మఫలసిద్ది దైవమానుష సిద్ధం అయినప్పటికి పురుషకారం 
చేతనే కార్యాలు సమర్ధులు సాధిస్తారు. కాబట్టి పాండవులు ఉత్సాహవంతులై శత్రువులను జయించటమే కార్యం. (6) జగత్తు 
ధర్మమయం. ధర్మాన్ని మించింది మరేదీ లేదు. అయినా అర్థాన్ని సాధించని ధర్మం క్షత్రియులకు యుక్తం కాదు. కరుణాపరత్వం 
బ్రాహ్మణధర్మం కాని క్షత్రియ ధర్మం కాదు. (7) మిత్రబలం కల రాజుకు అసాధ్యమనేది ఉండదు. అందువలన విజయప్రయాణమే 
తగిన ఉపాయం. (8) రాజ్యం సంపాదించిన తరువాత యజ్ఞాది పుణ్య కార్యాలు చేసి, పాపాలు పోగొట్టుకొని మచ్చ లేని 
చంద్రుడివలె రాజు ప్రకాశిస్తాడు. (9) అరణ్యవాసం ఎట్లాగో చేసినా, పాండవులు అజ్ఞాతవాసంలో ఎవరికీ తెలియకుండా 
ఉండటం అసాధ్యం. కాబట్టి యుద్దమే శరణ్యం. 


ధర్మజుడు ఈ వాదాలను నిపుణంగా సున్నితంగా ఖండించాడు. (1) కోపం పాపం, దానివలన ధర్మకామార్థ హాని 
కలుగుతుంది. (2) క్రమ కలవాడికి విజయం నిత్యం. క్షమావంతుడైన ధర్మజుడిని వ్యాసాది మహర్షులు ప్రశంసించారు. (3) 
ఇతరులు అధర్మం, అన్యాయం చేశారని ఉత్తముడు తాను ఆ బాటన పోరాదు. ధర్మం సర్వజనులకు స్వర్గారోహణ సోపానం. 
(4) మహాకార్యాలన్నీ బాగా విచారించి చేయవలసినవి కాని, క్షణికోద్రేకంతో కోపంతో చేయదగినవికావు. (5) వృద్దులున్న నిండు 
సభలో ఒక నియమం చేసి, దానిని తప్పటం ధర్మం కాదు. (6) చంచలమైన లక్ష్యంకొరకు స్థిరమైన సత్యధర్మాలను త్యాగం 
చేయరాదు. (7) కౌరవుల మిత్రబలాన్ని కూడ ముందుగా మనం గణించి, దానిని జయించే ఉపాయాన్ని కనుగొనాలి. అనాలోచిత 
ప్రయత్నం ప్రమాదకారి. (8) శత్రువులను జయించటం ప్రస్తుతం భీమాదు లనుకొంటున్నంత సులభం కాదు. కర్ణుడు 
అభేద్యకవచుడు. అతడిని తలచినప్పుడెల్లా ధర్మజుడికి రాత్రిళ్ళు నిద్రపట్టదు. భీష్మ, ద్రోణులు అపార దివ్యాస్తకోవిదులు, వారిని 
ముందుగా జయిస్తే కదా ఆ తరువాత దుర్యోధనుడిని సంహరించగలిగేది. వారందరిచేత అతడు సురక్షితుడు. కాబట్టి విజయం 
అంత సులభం కాదు. (9) కాబట్టి కర్ణాదివీరులను చంపగలిగే శక్తి యుక్తులను సంపాదించాలి. అరణ్య, అజ్ఞాత వాసాలు 
నిర్వహించాలి. ధర్మయుద్ధం చేయాలి. పురుషకారంతో దైవయత్నాన్ని కూర్చుకొని విజయం సాధించాలి. 


10. ద్రౌపదీభీముల వాదాలన్నీ కర్ణ భీష్మ ద్రోణ సంహార శక్తియుక్తుల సంపాదన లేకపోతే నిష్ఫలాలే అని ధర్మరాజు 
తేల్చి చెప్పాడు. ఇంతవరకు పూర్వకథకు సంబంధించిన విచారం సాగింది. ఇక్కడినుండి భవిష్యత్‌ కార్యక్రమం మొదలౌతుంది. 


11. భీష్మ ద్రోణ కృపాచార్య కర్ణులను వధించగల ఉపాయాన్ని అన్వేషిస్తున్న ధర్మజుడికి శాంతిలేదు. కృష్ణద్వైపాయనుడు 
ధర్మజుడి మనోభారాన్ని దివ్యజ్ఞానంవలన తెలిసికొని, అతడి మనోవేదనను తగ్గించటానికై వచ్చాడు. అధిక యోగంవలన 
సిద్ధించేదీ, అతిరహస్యమైనదీ అయిన విశేషవిద్య “ప్రతిస్కృతిని ధర్మజుడికి ఉపదేశించి, దానిని అర్జునుడికి అందించుమని 
అదేశించాడు. “ఆ మహా విద్యాశక్తి వలన అర్జునుడు తపోవీర్యవిభవు డౌతాడు. అష్టదిక్సాలకులు, పరమేశ్వరుడు ప్రత్యక్షమై 
దివ్యాస్రాల నిస్తారు. వాటి ప్రభావంతో భీష్మాది వీరుల నందరినీ అతడు చంపగలుగుతాడు' అని పేర్కొన్నాడు. దీనినుండి 


పీర్రిక-15 


పుట్టినవే పాశుపతాస్త సంపాదన కథ. ఇంద్రాదిదేవతలు వివిధ దివ్యాస్రాలను ప్రసాదించిన కథ, ఆ తరువాత అర్జునుడు 
దేవలోకానికి దివ్యరథం మీద వెళ్ళి, ఇంద్రుడి అర్ధసింహాసనగౌరవం పొంది, పాశుపతాస్తాది ప్రయోగంతో నివాత కవచాది 
రాక్షసులను పౌలోమకాలకేయాది దానవులను సంహరించి, దేవలోకానికి పరమ హితాన్ని చేకూర్చిన కథ, ఊర్వశి శాపంవలన 
అర్జునుడు అజ్ఞాత వాసకాలంలో ఇతరులచేత గుర్తించబడకుండా నపుంసకుడిగా ఆడువారి నడుమ ఉండే అవకాశాన్ని పొందిన 
కథ. నృత్య వాద్య నాట్య విశేషాదులను వజధరుడి వద్ద నేర్చుకొనటానికై అర్జునుడు అయిదేళ్ళు అమురలోకంలో ఉన్న 
ఉదంతం, అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత ఇంద్రుడు ధర్మజుడి యెదుట ప్రత్యక్షమై అర్జునుడు దివ్యవీరుడైనాడని ప్రకటించిన 
ఉదంతం. ఇవన్నీ వ్యాసమహర్షి మంత్రప్రభావంతో మొదలైన విజయపరంపరలే. 


'పాశుపతాస్తంచేత అఖిల లోకాలను జయించగల' వన్న పరమేశ్వరుడి వరం - 
క, “ద్రోణ ద్రోణజ కృప గీ 
ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ 
ద్బాణహతి( జేసి సమర 
క్షోణి( బరిక్షీణబలు లగుదు రవజితులై” (ఆర. 4.88) 


అన్న ఇంద్రుడివరం పొంది, అర్జునుడు 


క. “ఇమ్ముల ధర్మజునకు జన 
సమ్మతునకు రిపుజయంబు సకల మహీరా 
జ్యమ్ము సమకూరి నేండు ఘ 
నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్‌' (ఆర. 1.335) 


అని భావించటంలోనూ, అర్జునుడు సాధించిన దివ్యాస్రాలనూ దేవలోక విజయాలనూ విని ధర్మజుడు. “చతురంభోధి పర్యంత 
మహీరాజ్యాన్ని అప్పుడే పొందినట్లు సంతసించటంలోనూ) (4.90) ఆరణ్య పర్వ కథార్థ ప్రయోజనాలన్నీ ఫలవంతమైనట్లు 
నన్నయ సూచించాడు. ఆరణ్యపర్వంలోని అర్జునతపోబలవీరాలు పాండవ విజయానికి నాందీగీతాలు. ధర్మజుడి అర్థనిర్ణయ శక్తికి, 
మంత్ర ప్రయోగయుక్తికి దివ్యోదాహరణాలు. దేవత లందరిలో లయకారుడు పరమేశ్వరుడు. అమృతంతో కలిని పుట్టిన 
పాశుపతాస్త్రం పొందగలిగింది ఆ మహాదేవుడి తరువాత పార్థమహావీరుడే! అర్జునుడు అనన్య సామాన్య వీరుడుగా అభివృద్ధిని 
సాధించి, ధర్మజుడి చింతను బాపిన ఘట్టం ఆరణ్యపర్వం. 

12. అరణ్యపర్వంలో అర్జునుడి విజయగాథ ఆయువుపట్టు వంటిది. దానినంతా ఒక్కచోట వరుసగా చెప్పకుండా 
సందర్భోచితంగా పరచి చెప్పటంలో నన్నయ ప్రసన్న కథాకవితార్థయుక్తిని ప్రదర్శించాడు. కాలక్రమ పద్దతిలో కొంత, కార్యకారణ 
క్రమ పద్ధతిలో కొంత, ఆ కథ చెప్పటంలో శిల్పంతో పాటు ప్రయోజనంకూడా నన్నయ సాధించాడు. ఎట్టాగంటే- 

(1) పాశుపతాస్త్ర సంపాదనం నుండి ఊర్వశి శాపం వరకు జరిగిన కథను అరణ్యపర్వ ప్రథమాశ్వాసంలో చెప్పి 
“ప్రతిస్మృతి మంత్రసిద్ధి పరిపూర్ణమైనట్లు, అది అర్జునుడి తపశ్శక్తికి సద్యఃఫలమైనట్లు చిత్రించటం కాలక్రమ కథాకవితా శిల్పం. 
(2) ఆ కథ ధర్మజాదులకు తెలియకుండా ఉండేటట్లు రోమశ మహాముని దర్శనమయ్యేంత వరకు (ద్వితీయాశ్వానం చివరి 
దాకా) రక్షించటం కథలో ఉత్కంఠను పెంచటానికి ఉపయోగపడింది. (3) దేవసభలో నరుడికి అర్ధసింహాసన గౌరవమిచ్చి 
ఇంద్రుడు రోమశుడితో పల్కిన మాటలు ధర్మరాజుకు పంపే సందేశంలో ఉపశమన మంత్రాలుగా నిబంధించబడటం విశేషం. 


క. “బలవంతులైన భీష్మా 
దుల నర్షునుం డోర్చు నూర్జితుండై మటి పో 


పీరిక-16 


రుల గర్జుండు పదాజవ 
కళకు సమానుండు గాడు గవ్వడితోడన్‌' (ఆర. 2-294) 


అనే పద్యంలో కర్షుడిని గురించి ప్రత్యేకంగా చెప్పినమాట ధర్మరాజు చిత్తశోకం శాంతించటానికే. “అర్జునుండు 
మనుష్యుండు కాండు దివ్యపురుషుండు' అని ఇంద్రుడు ప్రకటించటం పాండవులలో ఆతడి ఆధిక్యాన్ని ప్రకటించటానికే. (4) 
దేవకార్యాన్ని ముగించుకొని అర్జునుడు తిరిగివచ్చే వరకు ధర్మరాజు తీర్థయాత్రలు చేయాలని దేవేంద్రుడి హితవు. తీర్థయాత్రల 
వలన ధర్మజుడు కూడ దివ్యపురుషు డౌతాడు. అర్జునుడి అన్నగా యోగ్యతను రక్షించుకొనాలంటే తీర్థయాత్రలలో ధర్మజుడు 
తపస్విగా జీవనవ్రతాన్ని సాగించవలసిందే. అందుకే 'నిరతముగ( దీర్ధసేవాపరులగు శాంతాత్ములకు. దపస్వులకును దుష్కర 
మెద్దియు లేదు” (2.296) అని ఇంద్రుడు హెచ్చరించాడు. (5) తీర్థయాత్రలు చేస్తున్నంత సేపూ అర్జునుడిని చూడాలన్న తపన 
పాండవులందరిలో కనపడుతుంది. అది వియోగబాధగా పరిణతి చెందింది కూడా. కాని, ధర్మజుడు వైతరణీ స్నానం చేసి 
అఖిలలోకాలనూ దివ్యదృష్టితో దర్శించి, ముప్పైవేల యోజనాల దూరంలో ఉన్న వైఖానసుల వేదధ్వనిని వినగల్లిన “నీవు 
దివ్యుండవు' (3.120) అని రోమశుడిచేత ప్రశంస లందుకొన్న తరువాతే అర్జునుడి పునర్దర్శనమైనట్ట్లు రచించటం కథాకథన 
శిల్పం. (6) అర్జునుడు తన విజయగాథను స్వయంగా చెప్పి, పాండవులతోపాటు పఠితల ఆసక్తిని కూడ పోషించే ఈ కథాకథనం 
కార్యకారణ సంబద్ధ శిల్పానికి సంబంధించి ఉండటం విశేషం. (7) అర్జునుడి దివ్యాస్త ప్రయోగ ప్రాఢిని విన్న ధర్మజుడు 
కళ్ళారా చూడాలని కోరటం ఆతడి కార్యదృష్టికి నిదర్శనం. “లక్ష్యాలు లేకుండా దివ్యాస్త ప్రయోగాలు చేయటం వలన లోకాలు 
సంక్షోభిస్తాయని నారదుడు చెప్పగా, సంతృప్తి చెందిన ధర్మరాజు వాటిని కురుక్షేత్ర యుద్ధంలో శత్రులక్ష్యాలపై ప్రయోగించే 
పార్టుడి పరాక్రమాన్ని చూడాలనే ఆశతో ఆరణ్యపర్వ జీవితాన్ని నిర్భయంగా గడపగలిగాడు. పర్వారంభంలో ధర్మజుడి హృదయంలో 
బడబాగ్నిగా రగులుతున్న భీతి పర్వమధ్యంలోనే తొలగింది. విజయం తథ్యమని తేలింది. 


13. బృహదశ్వుడు చెప్పిన నలోపాఖ్యానం కథలో రెండు ప్రయోజనాలను సాధించింది. ఒకటి: ధర్మరాజు అధర్మపరులైన 
శత్రువులచేత మోసగించబడి రాజ్యాన్ని, బంధువులను వదలి అడవులలో ఉన్నాడు. తన వలె పూర్వం ఎవరైనా కష్టాలుపడ్డారేమో 
తెలిసికొందామని ధర్మజుడు భావించాడు. తమవలె ఇతరులు కూడ కొందరు బాధపడ్డారని తెలిస్తే, ధర్మజుడికి కొంత దుః 
ఖోపశాంతి కలుగుతుంది; పుణఖ్యకథాశ్రవణం ఫలం లభిస్తుంది. వారి జీవితాలలోనుండి ఎదైనా ఉపదేశం గ్రహించటానికి 
వీలౌతుంది. ధర్మరాజు చిత్తశాంతికి నలుడి కథ తోడ్పడింది. రండు : నలుడు పుష్కరుడితో ఓడిపోవటానికి కారణం అతడికి 
అక్షహృదయ విద్య తెలియకపోవడమే. అట్టాగే శకుని వలన ధర్మరాజు జూదంలో ఓడటానికి కూడ అదే కారణం. నలుడు 
బుతుపర్ణుడి వలన అక్షహృదయం పొందినట్లుగానే ధర్మజుడు కూడ బృహదశ్వుడి వద్ద అక్షహృదయాన్ని ఉపదేశం పొందాడు. 
ఆనాటితో ధర్మజుడు ఇకముందు కపటద్యూతంలో సైతం ఓడిపోయే అవకాశం జీవితంలో ఎర్పడదని ధ్రువపడింది. మరొకమాటలో 
చెప్పాలంటే ధర్మరాజు కౌరవుల దుర్నీతికి మూలమైన శకుని అక్షవిద్యను గెలిచాడు. ఇక కౌరవులకు మిగిలింది భీష్మాదివీరుల 
పారుషమే. దానిని అర్జునుడు జయించాడు. ధర్మజుడి విజయం మరొకసారి ధ్రువపడింది. 


14. ఆరణ్యపర్వంలోని తీర్థయాత్రల వర్ణన ఘట్టాలను మూడు దశలుగా విభజించవచ్చును. మొదటిది నారద 
ప్రోక్రమైన తీర్థమాహాత్మ్య కథనం. దానివలన ధర్మజుడికి తీర్ణయాత్రలమీద ఇచ్చ జనించింది. 


క. “సకల దురితముల. బాయుదు 
రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ 


పీర్రిక్ర-17 


ర్తకు లగుదురు సజ్జనగుణ 
నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై ' (ఆర. 2.283(ఆ)) 


అనే ప్రబోధం మనసులో బాగా కుదురు కొన్నది. సునిశ్చితమతితో సకల తీర్థాలను సేవించాలని నిశ్చయించుకొన్నాడు 
ధర్మజుడు. అర్జునుడు దివ్యాస్రాలతో తిరిగి వచ్చేంతవరకు తీర్థయాత్రలలో భూవలయాన్నంతా తిరిగి వచ్చేందుకు ధౌమ్యుడి 
ప్రబోధాన్ని పొందాడు. అంటే - ఇచ్చాశక్తి క్రియాశక్తిగా రూపొందిందన్నమాట. దానికి దైవశక్తి (లేదా జ్ఞానశక్తి) చేకూరినట్లుగా 
రోమశుడు దేవేంద్రుడి ఆదేశంతో వచ్చాడు. ధర్మజుడి వెంట నుండి తీర్థాలను సేవింపజేశాడు. నారదుడు చెప్పగా తీర్జాలనుగురించి 
ధర్మజుడికి శ్రుతపాండిత్య మబ్బింది. విన్నస్థలాలను కంటితో చూపించి రోమశుడు వాటి మాహాత్మ్యాలను సంగ్రహించి చెప్పటంవలన 
ధర్మరాజుకు జ్ఞానశక్తి బలపడింది. గమనిస్తే - రోముశుడు చెప్పిన ఉపాఖ్యానాలన్నీ క్షేత్రమాహాత్మ్య ప్రతిపాదకాలైన ఉపాఖ్యానాలు. 
అవి జ్ఞానబోధకాలు. ధర్మజుడి ఇచ్చాక్రియాజ్ఞానవృత్తుల పరిపోషకం రోమశమహర్షి చెప్పిన కథాప్రవాహం. ఆరణ్యపర్వంలో ఆ 
ఉపాఖ్యానాల సార్థక్యం అటువంటిది. 


15. ఆరణ్యపర్వకథ స్థూలంగా రెండు భాగాలుగా సహజంగా విభక్తమై ఉంటుందని భావించాం. ఆ రెండు భాగాలలో 
మొదటిది నన్నయ, రెండవది ఎజ్జియ రచించటం ఒక విశేషం. మొదటి భాగం నహుష ప్రశ్నలతో స్థూలంగా ముగుస్తుంది. 
రెండోభాగం- యక్షప్రశ్నలతో ముగుస్తుంది. ఈ సమవిభక్త భాగాలలో కొన్ని సమాన కథాంశాలను తులనాత్మకంగా దర్శించగలం. 
ఆ అంశాలు ఆరణ్యపర్వ కథాకథన శిల్పసంపదలు. మచ్చుకు కొన్ని - 


1. మూడు జంటల ముక్తాయింపు : ఆరణ్యపర్వంలో - పాండవ పక్షంలో, కౌరవపక్షంలో, బుషుల పక్షంలో పాత్రలు 
మొత్తం తొమ్మిది జంటలు కనపడుతుంటారు. పాండవులలో - ధర్మరాజు, అర్జునుడు; భీముడు, ద్రౌపది; నకుల సహదేవులు. 
కౌరవులలో - దుర్యోధనుడు, కర్ణుడు; శకుని, ధృతరాష్ట్రుడు; విదురుడు, సంజయుడు; బుషులలో- నారదుడు, వ్యాసుడు; 
రోమశుడు, మార్కండేయుడు; మైత్రేయుడు, బృహదశ్వుడు. వీరందరి వ్యక్తిత్వాలు స్పష్టమయ్యేటట్ట్లు ఆరణ్యపర్వంలోని 
కథలు రాణించటం విశేషం. 


పై జంటలలో కానవచ్చే సమానగుణాలను ఈవిధంగా వివేచించవచ్చును. 

1. ధర్మజుడు, అర్జునుడు - పురుషకారానికి తీర్థయాత్రలతో తపస్సుతో దైవానుకూల్యం కల్పించటం. 

2. భీముడు, ద్రౌపది - పురుషకారానికి ప్రాధాన్యమిచ్చి సాహసాలు చేయటం. 

3. నకుల సహదేవులు - తమ భావా లేవైనా ధర్మజుడిని సమర్థించటం. 

4. దుర్యోధన కర్ణులు - పాండవులను ఎ విధంగానైనా మట్టుపెట్టాలని ఆగ్రహంతో వ్యూహాలు పన్నటం. 
5. ధృతరాష్ట్ర శకునులు - పాండవ పక్షపాతులను ద్వేషించటం. 


6. విదుర సంజయులు - న్యాయమైన సలహాలను ప్రభువుకు అందించటం. అతడు అంగీకరించకపోతే ఊరుకొనటం, 
పొమ్మంటే వెళ్ళిపోవటం - కాని, తమ మనస్సులు మార్చుకొనకపోవటం. 


7. నారద వ్యాసులు - త్రికాలజ్ఞులు, సార్వకాలిక శ్రేయస్సులను సూచించేవారు, ఆచరించేవారు. 


8. రోమశ మార్కండేయులు - సృష్టి స్థితి లయాలను గురించి గాని, సర్వలోకవిశేషాలను గురించిగాని బహుపురాణ 


థి 


విజ్ఞాననిరతులుగా దార్శనికులుగా మాట్లాడేవారు. 


పీరిక-18 


9. మైత్రేయుడు, బృహదశ్వుడు - పూర్వకథా ప్రవచన కుశలురు. శాపానుగ్రహశక్తి యుక్తులు. 


ఈ పాత్రలను ఈ ప్రవృత్తులతో చిత్రించటంలో నన్నయబఎజ్ఞయలు కూడా - ఒక కాలంలో నివసించి ఉండకపోయినా 
ఒక భావంతో మహాభారత రచనను నిర్వహించిన కవులజంటవలె కనిపిస్తారు. 


2. పాండవులలో ధర్మజుడి ఆధిక్యం నిరూపించి అతడియందు నాయకత్వం స్థాపించడం కథా కథన శిల్సంలోని 
అంతస్ఫూత్రం. నన్నయ ఎజ్జన్నలు నివుణంగా ఆ శిల్పాన్ని పోషించారు. మొదటి భాగంలో అస్రశసగ్రబలానికి దైవబలానికి 
ప్రతీకగా అర్జునుడు అనన్యసామాన్య వీరుడుగా నిలిచాడు. భీముడు కిమ్మీర జటాసుర సంహారం చేసి, సౌగంధికాపహరణ 
సందర్భంలో యక్షరాక్షస సైన్యాన్ని సంహరించి, బాహుపరాక్రమంలో ప్రశంస లందుకొన్నాడు. వీరిద్దరికంటె జ్ఞానంలో గొప్పవాడని 
నిరూపించబడాలి- ధర్మరాజు, అప్పుడే అతడి నాయకత్వం స్థిరపడుతుంది. నహుష ప్రశ్నలు ధర్మజుడి జ్ఞానశక్తికి పతాకలుగా 
నిలిచాయి. బాహు తపోబలాలకంటె, జ్ఞానబలం మిన్న అని మొదటి భాగంలో నిరూపిత మైనది. అది నన్నయ రచనలో 
ఆవిష్కరించబడింది. 


ఇక రెండవ భాగంలో మార్కండేయుడు చెప్పిన కథలు ధర్మజుడి జిజ్ఞాసకు పోషకాలు. మొదటి భాగంలో భీమార్జున 
పరాక్రమాలు విడివిడిగా ప్రదర్శించబడగా, రెండో భాగంలో వారిరువురి పరాక్రమాలు సంయుక్తంగా వర్ణించబడ్డాయి. - అటు 
ఘోషయాత్రలో, ఇటు సైంధవ పరాభవ ఘట్టంలో. చివరకు మహావీరులైన వారిద్దరు యక్షుడి ముందు విగతజీవులై పోయారు. 
యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి ధర్మజుడు వారిని బ్రతికించాడు. ధర్మదేవతను మెప్పించి అజ్ఞాతవాసంలో పరులచేత 
గుర్తించబడకుండా భద్రంగా ఉండే వరాన్ని పొందాడు. ఆరణ్యపర్వం ముగిసే సరికి ధర్మజుడి హృదయంలో ఉండే కర్ణాది 
వీరులవలని భయం, భీమాదుల హృదయంలో ఉండే అజ్ఞాతవాస వ్రతాన్ని గురించిన భయం తొలగిపోయాయి. అది పురుషకారం 
వలన, దైవానుకుల్యంవలన సిద్ధించింది. అట్లా చిత్రించటమే ఇతిహాసకథా స్వభావం. 


ఆరణ్య పర్వం - నన్నయ భాగం : 


ఆరణ్యపర్వంలో నన్నయ దాదాపు 1300 పద్యగద్యాలు రచించాడు. వాటిలో సగం భాగం ప్రధానకథకూ, మిగిలిన 
సగం ఉపాఖ్యానాలకూ, తీర్ణయాత్రా విశేషాలకూ వెచ్చించి, ఒక సమతౌల్యాన్ని పాటించాడు. నన్నయ భాగంలోని వస్తువిన్యాసం 
కూడా అందుకు తోడ్పడింది. ఎజ్జయ భాగంలో వస్తువులోనే ఆ సమతౌల్యం లేకపోవడం చేత ఆయన పాటించలేదు. అందులో 
దోష మేమీ లేదు. 


నన్నయ సారమతులైన కవీంద్రులు లోనారసి మేలనేటట్లు కథ చెప్పగలడు. కథ చెప్పటంలోకూడా వస్తువును 
కవితామయం చేయగలడు. వాచ్యలక్ష్యవ్యంగ్యార్జాల సంయోజనంతో కథను ప్రసన్నం చేయగలడు. అక్షర రమ్యతతో రచనకు 
తరుగని అందాన్నీ, ఆస్వాదయోగ్యతనూ కల్పించగలడు. నానారుచిరార్డ సూక్తి నిధులతో రచనను రమణీయంగా రసోదంచితంగా 
రాణింపచేయగలడు. నన్నయకు తాను ప్రదర్శిస్తున్న కథా కథన శిల్పరీతిలోని ప్రతిభను ఆశ్వాసాంతంలో అప్పుడప్పుడు సూచించటం 
అలవాటు. వైశంపాయనుడు ఆదిపర్వకథను “ఇమ్ముగా' చెప్పాడని ఆదిపర్వం చివర పేర్కొన్నాడు. రమ్యతకు తెలుగుపదం 
ఇమ్ముగా నన్నయ వాడాడు. సభాపర్వ ప్రథమాశ్వాసం చివర వైశంపాయనుడు రసోత్కటంగా కథ చెప్పాడన్నాడు. ఆది సభాపర్వాలలో 
ఒకటి రెండు చోట్ల మాత్రమే తన రచనా రమణీయతను గురించి పేర్కొన్న నన్నయ ఆరణ్యపర్వంలో ప్రతి ఆశ్వాసాంతంలోనూ 
ఒక ప్రత్యేకతను పేర్కొని, పరితల దృష్టిని తన కవితాకళపై కేంద్రీకరింపజేశాడు. ప్రథమాశ్వాసాంతంలో “వుణ్యకథ 
యతిరమణీయంబుగా” చెప్పినట్లు, ద్వితీయాశ్వాసాంతంలో “కథాక్రమం బతి రమ్యంబుగా' చెప్పినట్ట్లూ, తృతీయాశ్వాసాంతంలో 
“కథ రమ్యంబుగి చెప్పినట్లు ప్రత్యేకించి చెప్పుకొన్నాడు. మొత్తానికి అన్నీ కలిసి ఆరణ్య పర్వకథకు వర్తిస్తాయన్నది రమణీయ 
సత్యం. 


పీరిక-19 


పుణ్యకథ - రమణీయత - రమ్యత : 


“పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నట్లు, కథలయందు పుణ్యకథలే వేరని స్పష్టం. పుణ్యుల కథలు, 
పుణ్యం కలిగించే కథలు వుణ్యకథలు. చదివినవారికి పాపం కరిగిపోయి, వుణ్యభావం పెరిగిన అనుభూతి నిచ్చేవి, 
ఉపదేశాత్మకాలైనవి కూడా పుణ్యకథలే. ఆరణ్యపర్వం వాటికి కాణాచి. వాటిని ఏకవాక్యతతో కూర్చి అందంగా చెవ్పటం 
రమణీయత్వం. కథ చెప్పేక్రమంలో, కథలు అమర్చే క్రమంలో ఉన్న సంవిధానశిల్పం రమ్యత. కథ రమ్యంగా ఉందంటే 
నిర్మాణంలోనే కాక కవితాపరంగా కూడా ఆస్వాద యోగ్యంగా ఉన్నదని తాత్సర్యం. నన్నయ కథను, కవితను రమణీయంగా, 
రమ్యంగా తీర్చిదిద్దినట్లు తాత్పర్యం ఏర్పడింది. 


ఆరణ్యపర్వంలోని ప్రధాన కథలో పుణ్యకథగా మొదట పేర్కొని తగింది పాశుపతాస్త ప్రదానం, అర్జునుడు నివాత 
కవచాదులను సంహరించటం. ఆ కథను రెండాశ్వాసాల మీద పరచి చెప్పటం రమణీయం. దాని సార్థక్యాన్ని ముందే గమనించాం. 
ప్రతిస్కృతి మంత్ర ప్రభావంతో అర్జునుడి తపస్సు ఫలించటం, పరమేశ్వరుడు ప్రసన్నుడు కావటం ఒక విశేషం. నరుడు 
పరమేశ్వర శరీరాన్ని స్పృశించ గలగటం అపూర్వం. అది అమోఘ పుణ్యఫలం. అర్జును డా పుణ్యఫలాన్ని పరవశించి కీర్తించాడు. 


క. “మంటి హరుదేహ మంటం 
గంటి నుమాధీశు నసురకంటకహను ము 
క్కంటిం గణకంఠు.6 జూడం 
గంటి గృతార్భుండ నైతి6 గడు(బుణ్యమునన్‌'. (ఆర. 1.334) 


ఈమాటలను నరుడితోపాటు సహృదయుడు కూడా తాదాత్మ్యంతో భావించి పుణ్యకథా శ్రవణ రామణీయకాన్ని 
ఆస్వాదించగలుగుతాడు. 


కథ పుణ్యప్రదం. కవిత అతిరమణీయం. నన్నయ రచనలో భక్తివీరరసాన్ని పోషించే కవితా పాకం ఈ ఘట్టంలో 
పరిమళించినట్లు మరొకచోట కానం. నన్నయ వ్రాసిన ఏకైక దండకం. ఈ ఘట్టంలోనే ఉన్నది. తెలుగువారి నాల్కల మీద అది 
నేటికీ లాస్యం చేస్తున్నది. 


క. “హరు శరమును నరు శరమును 
సరి నిరుపక్కియలు దాకి జవ మటణి శరసం 


భరమునం దిరిగి వరాహము 
శరనిధి మథనమున దిరుగు శెలమ పోలెన్‌' (ఆర. 1.306) 


ఇది వృత్త్యనుప్రాసంగా కవితకు రామణీయకాన్ని ప్రసాదిస్తున్న నన్నయ అక్షర రమ్యత. పోతన్న కవితకు ఈ కందం 
మూలకందంవలె అందంగా ఉండటం సహృదయ హృదయైకవేద్యం. 


పాశుపతాస్త ఘట్టంలో పార్టుడు ప్రదర్శించింది తపోవీరం, యుద్దవీరం. కాని, నన్నయ ఆ రెండింటిని అతడి భక్తి 
వీరానికి అంగంగా చేశాడు. ఈ రస ప్రవృత్తిని బట్టి నన్నయ కవితలో గుణనిష్పత్తి రూపుకట్టి కవితకు రామణీయకాన్ని కలిగిస్తుంది. 
శుద్ద యుద్ధ వీరమైతే ఓజస్సు రాజ్యం చేస్తుంది. తపోవీరమైతే ఓజోమిశ్రితమైన ప్రసాదం సమంజసంగా ఉంటుంది. అదే భక్తి 
వీరమైతే ప్రసాదం, మాధుర్యం రమ్యంగా రాణిస్తాయి. నన్నయ గుణ ప్రధాన రచన చేసే మహాకవి కాబట్టి ఈ రహస్యాన్ని తన 
కవితాశైలిలో ప్రాణచైతన్యంగా ప్రవహింప జేశాడు. ఈ ఘట్టంలో ప్రసిద్ధమైన పద్యాలు అయిదున్నాయి. అయిదూ రమణీయతకు 
రమ్యాకృతులు. 


పీరిక-20 


అర్జునుడు తపస్సుకై బయలుదేరి వెళ్ళుతున్నాడు. ద్రౌపది సాభిమానంగానూ, సాదరంగానూ, సద్‌భక్తియుక్తంగానూ 
పలికిన ఈ పద్యం ప్రసాదమాధుర్య గుణమిశ్రమానికి ఉదాహరణం. శైలిలో పరమరమణీయం. 


చ. “అరికృత దుష్పరాభవ మహార్ణవమగ్నుల మమ్ము నందజం 
గరుణ సముద్దరింపుము జగన్నుత! యన్యులు పూనంగాని యీ 
భరము వహింప( బూనిన యపారగుణోన్నతు నిన్ను దిక్కులున్‌ 
దరణియు సోము(డున్‌ నభము ధాత్రియు గాడ్పును గాచుచుండెడున్‌.' (ఆర. 1.285) 


ఓజోమిగ్రితమైన ప్రసాదగుణ రచనను పాశుపతాస్త్రాన్ని వర్ణించేటప్పుడు మాత్రం వాడి ప్రకరణౌచిత్యాన్ని పాటించాడు- 
నన్నయ. ఈఘట్టంలో ఈపద్యం సుప్రసిద్ధం. 


చ. “అవిరళ సూర్యమండల సహస్ర సమ ప్రభమై ధనంజయ 
ప్రవరుకరమ్మునన్‌ వెలు(గు పాశుపతాస్తము. జూచి దైత్యదా 
నవసురయక్షరాక్షస గణమ్ము గరమ్ము భయమ్ము( బొందె, నం 
దవనియుం దిర్దిరం దిరిగె నబ్ధిశిలోచ్చయ సంచయంబుతోన్‌.” (ఆర. 1.332) 


లోకభయంకరమైన పాశుపతాస్త్రాన్ని ఓజోగుణమిగ్రితమైన ప్రసాదగుణంలో వర్ణించి నన్నయ రసానుగుణమైన కవితా 
గుణాచిత్యాన్ని పోషించాడు. 


పాశుపతాస్తవర్ణనంకంటె భిన్నమైన రసవద్గుణరచన పరమేశ్వర సాక్షాత్కార వర్ణన. 


చ. “వరదుడు పార్టు శౌర్యవిభవంబున కాతని ధైర్యవృత్తికి 
న్నరుదుగ మెచ్చి సన్నిహితు( డయ జటామకుటేందురేఖయుం 
గరమున శూలమున్‌ గరళకాలగళంబు బృహద్గజాజినాం 
బరము౯ దృతీయలోచనము. బన్నగహారము నొప్పుచుండ(గన్‌. (ఆర. 1.321) 


భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యే పరమేశ్వరుడి రూపవైభవాన్ని వర్ణించేటప్పుడు రుటిత్యర్థ ప్రతిపత్తి హేతువును 
వస్తున్వభావ న్ఫుటత్వంతో ప్రదర్శించే అర్థవ్యక్తిని భక్తవరప్రసాదుడిని తలపింపజేసే ప్రసాదగుణంతో మే ళవించటం 
కవితారామణీయకం. ఈ పద్యం ప్రసాదంలో పర్యవసించే అర్థవ్యక్తి గుణానికి రమ్యోదాహరణం. 


నన్నయ దీప్తరసత్వాన్ని ఉజ్జ్వలశబ్దాలతో కలిసిన కాంతిగుణంతో పోషిస్తూ దాన్ని ప్రసాదానికో, మాధుర్యానికో అంగంగా 
చేయటం సర్వత్రా కనబడుతుంది. కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరుడి పరాక్రమాతిశయాన్ని గమనించి ఆశ్చర్యాన్ని ప్రకటించే 
అర్జునుడిలో అద్భుతరసదీప్తి కాంతిమంతంగా వెలుగొందుతూ రక్తికట్టిస్తుంది. ఈక్రింది పద్యం దాని కుదాహరణం. 


చ. “ఇత(డు సురేంద్రు6 డొండెం బరమేశ్వరు. డొండె దినేశు( డొండె6 గా 
కతుల బలప్రభావయుతు. డన్యుండు గా6 డొరు6 డైన మద్భుజా 
వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్టు ల 
క్షతు(డు నమూర్భితుండు నయి కంపము. బొందక యుండ నేర్చునే?' (ఆర. 1.312) 


పీర్రిక్ష-21 


ఇటువంటిదే “ప్రతిబలదర్పభంజను(డు” (1.311) అనే పద్యంకూడా. ఈ రెండు పద్యాలూ జంటగా ఒకేచోట ఉండటం 
శిల్సవుపంట. 


నన్నయ కవిత్వంలో రసోచిత గుణవద్రచనమే రమ్యత. దానిని శిలమయం చేయటం వలన రమణీయత 
ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్క అంశం గమనిస్తే చాలు- నన్నయ శిల్పంలోని గొప్పతనం తెలుస్తుంది. ప్రసాదగుణం అర్జునుడి 
తపోవీరంలోని భక్తి భావతీవ్రతకు పోషకమని నన్నయ తీర్చు. ప్రసాదంలోనే సమయోచితంగా వివిధ గుణాలను మిశ్రమం చేసి 
వైవిధ్యాన్ని చిత్రించి రక్తికట్టించాడు. దానిని ఛందళశ్ళిల్పం ద్వారా నన్నయ వ్యాఖ్యానించాడు. పై అయిదు పద్యాలూ చంపకమాలలే. 
ఒకే వృత్తంలో భిన్నగుణ మిశ్రమ ప్రయోగం! సారమతులైన కవీంద్రులు లో నారసి మేలనవలసిన మేటి గుణ మది! 


మహాభారతం పారిజాత కల్పవృక్షం 


ఆఖ్యానక ఉపాఖ్యానాలతో ప్రఖ్యాతి చెందిన పర్వం ఆరణ్యపర్వం. అందువలన నన్నయ ఎజ్జయల ఉపాఖ్యాన 
రచనా వైదగ్ధ్యం ఈ పర్వంలోనే పురులు విప్పుకొన్నది. మార్గదర్శి అయిన మహర్షి నన్నయ. నిగ్గులు దిద్దిన నిపుణుడు ఎజ్జయ. 
నన్నయ ఉపాఖ్యాన శిల్ప విచారమే ఈ పీఠికలో ప్రధానం. వలసినచోట ఎజ్జయ ప్రస్తుతి తప్పదు. 


ఆరణ్యపర్వంలోని ద్వితీయ తృతీయాశ్వాసాలలో ఉన్నవి చాలా వరకు ఉపాఖ్యానాలే. వాటిలో కొన్ని తెలుగు సాహిత్యంలో 
కావ్యగౌరవం అందుకొన్న అనర్హరత్నాలు. అవి మొత్తం పన్నెండు. 


1. నలోపాఖ్యానం. 2. అగస్త్యవృత్తాంతం. 3. భగీరథ చరిత్రం. 4. బుశ్యశృంగుడి కథ. 5. పరశురాముడి చరిత్ర. 6. 
సౌకన్యోపాఖ్యానం. 7. మాంధాతృ చరిత్రం. 8. సోమకుడి కథ. 9. శిబి చక్రవర్తి చరిత్ర. 10. అష్టావక్రుడి కథ. 11. యవక్రీతు 
చరిత్రం. 12. అర్వావసు వృత్తాంతం. 


ఆఖ్యానంలో ఆఖ్యానక ఉపాఖ్యాన పాత్రలు విశిష్టమైనవి. ప్రధాన కథ ఆఖ్యానం. దానిలో భాగంగా దానికి 
ఉదాహరణంగా కానీ ఉపబలకంగా కానీ, ఉద్దీపకంగా కానీ అఖ్యానకం వర్ధిల్లుతుంది. ఉపాఖ్యానం ఆఖ్యానానికి పరిపోషకంగానూ, 
పరిపుష్టికరంగానూ, పరివ్యాప్తికరంగానూ అండగా నిలుస్తుంది. ఆరణ్యపర్వంలో ఆఖ్యానకాలు తక్కువ; ఉపాఖ్యానా లెక్కువ. 
అవి ఆఖ్యానంలో సాధించే ప్రయోజనాన్ని బట్టి చూస్తే వాటిని మూడు రకాలుగా వర్గీకరించ వచ్చును. ఒకటి - ఉదాహరణంకొరకు 
గానీ, ఉపరంజనంకొరకు గానీ, ఉపశమనంకొరకు గానీ, ఉత్కంఠా పరిపోషణం కొరకు గానీ, చెప్పేవి ఒకరకం. రెండు - 
ఉపదేశంకొరకు గాని, సందేశంకొరకు గాని, సందేహనివారణకొరకు గాని, సంస్కారంకొరకు గాని చెప్పేవి మరొకరకం. మూడు 
లోజ్ఞతకు గాని, తత్వదర్శనంకొరకు గాని, దృష్టాంతంకొరకు గాని, పుణ్యంకొరకు గాని చెప్పేవి మరింకో రకం. విశేష మేమంటే 
- ఉపాఖ్యానా లెన్నివిధాలుగా సాహిత్యలోకంలో ప్రవర్తిల్లటానికి వీలుందో వాటినన్నింటిని ఆవిష్కరించటానికే ఆరణ్యపర్వం 
ఆవిర్భవించిందా అన్నట్లు కనబడుతుంది. నన్నయ ఎజ్జయలు కలిసి ఉపాఖ్యాన శిల్ప సర్వస్వాన్ని నిర్మించి తరువాతి కవులకు 
సమర్పించిన ఉజ్జ్వలఘట్టం ఆరణ్యపర్వం. నన్నయ ఎజ్జయల తులనాత్మక అధ్యయనంలో మరెన్నో అంశాలు వెలికి వస్తాయి. 
వచ్చే భాగంలో వాటిని గురించి చూద్దాం. ప్రస్తుతం నన్నయ ఉన్మీలింపచేసిన ఉపాఖ్యాన శిల్పాన్ని గమనిద్దాం. నన్నయ 
చెప్పుకొన్నట్టుగా ఈ కథాక్రమం అతి రమ్యం. 


నలోపాఖ్యానం-శిల్పసౌందర్యం : 


ఉపాఖ్యానాలలో ఉత్తమమైనది నలచరిత్రం. దానిని నన్నయ సర్వాంగ సుందరంగా శిల్పించి, మూలంకంటె అందంగా 
నిర్మించాడు. 976 శ్లోకాల మూలకథ నన్నయ రచనలో 226 గద్యపద్యాలలో అవతరించింది. ఇది అనువాద మనటానికి 
వీలులేదు. పునస్సృష్టివలె పునర్భవించింది. రసవత్రబంధమూర్తికి రమణీయ ఉత్సవమూర్తిగా రూపొందింది. కావ్యేతిహాస 
రచనాకుశలుడైన నన్నయ ప్రదర్శించే మిశ్ర ప్రక్రియా ప్రవృత్తికి ఇది కావ్యత్వస్పృహ నందించే కథాకవితగా రాణించింది. 
నన్నయ నాటకీయతలో రూపకశిల్పాన్ని రూపొందించుకొన్న రమ్యకృతి ఈ నలోపాఖ్యానం! 


పీర్రిక్ర-22 


నలోపాఖ్యానం ధర్మజుడి దుఃఖోపశాంతి కొరకు చెప్పబడిన కథ. అంటే ఉపశమన ప్రయోజనం కొరకు చెప్పిన కథ. 
ధర్మజుడు కపటద్యూతంలో వంచించబడ్డాడు. రాజ్యానికి, బంధువులకు దూరమై కానలలో కష్టాల పాలయ్యాడు. అటువంటి 
కష్టాలు మరొకడు కూడా అనుభవించాడని తెలిస్తే మనస్సు ఊరడిల్లుతుంది. అంతవరకు తా నొక్కడే అటువంటి దురదృష్టానికి 
గురిఅయినట్లు భావిస్తున్న ధర్మరాజు తనకు ముందు కూడా మరొక దుఃఖితుడున్నాడని తెలిసికొంటే, అతనితో తనను పోల్చుకొని, 
ఎక్కువ తక్కువలు అంచనా వేసికొని సరిపుచ్చుకొనటానికి వీలుంటుంది. 


ఈ సత్యాన్ని గుర్తించిన బృహదశ్వుడు నలుడి చరిత్ర చెప్పాడు. అంటే - ధర్మరాజు పొందిన కష్టాలకంటె దుర్భరమైన 
వాటిని ఎంతో ఘోరంగా అనుభవించిన మహారాజు కథ చెప్పాడన్నమాట! నల ధర్మరాజుల కథలను పోల్చిచూస్తే నలుడికంటె 
ధర్మజుడే అదృష్టవంతు డనేటంత ఊరడింపు కలగాలి. నలుడికథ విన్న తరువాత ధర్మరాజు మనసు తేలికపడాలి. ఈ ప్రయోజనం 
కొరకు ఈ ఉపాఖ్యానం చెప్పబడింది. 


నలుడికథ ధర్మజుడికథతో ఎంత సంవదిస్తుందో, అంత వివదిస్తుంది. సంవదించే అంశాలుకూడా నలుడి దురదృష్టాన్ని 
దుర్భరంగా చి త్రిస్తాయి. నలధర్మజులు నిత్యసత్యధర్మవ్రతులు. ఇద్దరూ ద్యూతవ్యసనం కలవారే. అయినా ఇద్దరికీ అక్షహృదయవిద్య 
తెలియదు. ఇద్దరూ బలవంతంగా ద్యూతానికి పిలువబడి రాజధర్మాన్ని అనుసరించి కాదనలేక అందులో పాల్గొన్నవారే. ఇద్దరూ 
దాయాదులతో ద్యూతానికి దిగినవారే! పుష్కరుడు కలిచేత టేరేపించబడి నలుడిని ద్యూతంలో ఓడించాడు. దుర్యోధనుడు 
శకునిచేత (పేరేపించబడి ధర్మరాజును ద్యూతంలో ఓడించాడు. కలిద్వేషమే రెండింటికి కారణం. (దుర్యోధనుడు కలి అవతారం). 
రెండింట ఈర్వ్యకు కారణం స్రీ కావటం విశేషం. దమయంతి తనను వరించలేదని కలికి కోపం. ద్రౌపది తనను మయసభలో 
పరిహసించిందని సుయోధనుడికి రోషం. నలధర్మజులు ఇద్దరూ ఆడి ఓడించి కపటద్యూతంలోనే. రెండు సందర్భాలలోనూ 
పునర్జ్యూతం ప్రవర్తిల్లింది. అయితే నలుడు ఓడటానికి కారణం అతడిలో కలి ప్రవేశించి బుద్దిని వక్రీకరించటం. దమయంతి 
మంత్రులు హితులు బంధువులు ఎందరు వారించినా నలుడు ద్యూతవ్యసనపరుడైన ఆ ఉన్మాదావస్థకు కారణం- కలి. మరి 
ధర్మజుడికి? నలుడికి కలిగిన కలిపీడ ధర్మజుడి దేహానికి లేదు, మనసుకు లేదు. ధర్మప్రవృత్తికి లేదు. ధర్మజుడు అందుకు 
ముందుగా కొంత ఊరట చెందుతాడు. 


కథలో మిగిలిన అంశాలను కూడా ఈ తారతమ్య పరిశీలనతో చూడాలి. రెండు కథలలోనూ స్వయంవరాలున్నాయి. 
ఆ రెండూ వ్యాజస్వయంవరాలే. అర్జునుడిని ఉద్దేశించి ద్రుపదుడూ, నలుడిని ఉద్దేశించి భీముడూ స్వయంవరాలను చాటించారు. 
దాంపత్యం కూడా ఇరువురికీ పూర్వజన్మలోనే నియతమై ఈ జన్మలో అనుభవానికి వచ్చింది. ఇందులో దమయంతి సౌందర్యం 
దేవతలను, కలిని ఆకర్షించింది. అందులో ద్రౌపది లావణ్యం కౌరవులకు కన్నెర్ర కావించింది. కలిపగవలెనే దుర్యోధనుడి ఈర్ష్య 
పాండవులను పట్టి పీడించింది. అయితే, ఒక విషయంలో ధర్మజుడు నయం. రాజ్యం వెలువడి రాగానే నలదమయంతులను 
పల్కరించటానికే భయపడ్డారు- ప్రజలు. పుష్కరుడి దుష్టశాసనాన్ని ప్రజలు కాదనలేకపోయారు. మూడురోజులు అన్నోదకాలు 
లేకుండా నగరసీమలో దీనంగా నలదమయంతులు గడపవలసి వచ్చింది. ధర్మరాజుకు ఆ గతి పట్టలేదు. ప్రజలు అతడి 
వెంట తరలి వచ్చారు. అతడి వినతిమేరకు తిరిగి వెళ్ళారు. ధర్మబాహ్యమైన కౌరవశాసనాన్ని ధిక్కరించి వేలాది విప్రులు 
ధర్మజుడి వెంట అడవులకు వచ్చారు. అన్నపానీయాలకు అడవులలో కూడా లోపం రాలేదు. నలుడితో పోల్చుకుంటే ధర్మజుడు 
ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రభువు. అది ఒక ఊరడింపు. 


చేసిన సమయాన్ని పాలించటానికి ధర్మజుడు అరణ్య అజ్ఞాతవాసాలు చేశాడు. నలదమయంతులు అభిమానంతో 
తమకుతాము అరణ్యవాసాన్ని గత్యంతరం లేక ఎన్నుకొన్నారు. ఇల్లాలిని ఒంటరిగా వదలి పెట్టటం, ఆమె చీరలో సగం చించుకొని 
పోవటం, ఆర్తరక్షావ్రతం పాటించి కర్కోటక విషానికి గురై రూవుమారటం నలుడిచరిత్రలో కలివర్తనకు ప్రతిగా కలిసివచ్చిన 
అదృష్టాలు. బాహుకుడి రూపం అజ్ఞాతవాసంలోని మారురూపం వంటిదే - అర్జునుడి షండరూపం వలె. వంటలవాడి వేషం 
భీముడి వలలరూపం వంటిదే. అశ్వరక్షణం నకులుడి అజ్ఞాతవాస సేవావృత్తి వంటిదే. బృహన్నల సారథ్యం వంటిదే బాహుకుడి 
సారథ్యం. ఇన్ని సామ్యాలున్నా నలుడివలె ధర్మజుడు దయనీయమైన బ్రతుకు సాగించలేదు. వనవాసక్షేశాలు అనుభవించినా 
పరదాన్యవృత్తి పొందలేదు సరికదా, తపోవృత్తిని తనివితీర సాగించాడు. అజ్ఞాతవాసం వారి నియమంలోని భాగమేకాని 


పీరిక-23 


దయనీయమైన కలి శాపం కాదు. నలుడివలె ధర్మజుడు భార్యను వదలిపోలేదు. మాట నిచ్చి తప్పలేదు. ఆ మాట తప్పటం 
కలిప్రభావంవలన అని తరువాత చెప్పుకొని ఇతరులను నమ్మించవలసిన దురవస్థకు పాలుకాలేదు. నలుడిగాథ ధర్మజుడికి 
కడు దయనీయంగా తోచింది. అతడికంటె తానే వేయిరెట్లు మెరుగని మనసును సముదాయించుకొని ఉంటాడు. 


ద్రౌపది పడిన పాట్లు ఒక విధం. దమయంతి అగచాట్లు మరియొక విధం. పాండవులు మీదివస్రాలను తీసి కుప్పపెట్టి 
తమ ఓటమిని ఒప్పుకొన్నారు. అక్షముల ప్రతిరూపమైన పక్షులు నలుడి కట్టుబట్టను ఎత్తుకొని పోయి అతడిని అవమానించాయి. 
ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం, నలుడికి ఊరిబైట వస్త్రాపహరణం. ద్రౌపది చీరలు దుశ్శాసనుడు ఒలిచి, భంగపడ్డాడు. 
దమయంతి చీర కొంగును చింపికొనిపోయి నలుడు భంగపడ్డాడు. దమయంతి తన పిల్లలను పుట్టింటికి పంపింది. ద్రౌపది 
కూడా ఉపపాండవులను పుట్టింటికి పంపింది. ద్రౌపదివలె దమయంతి కూడా సైరంధ్రి వృత్తిలో ఉండింది. దమయంతి 
కిరాతుడిచేత పీడించబడ్డట్టే ద్రౌపది కీచకుడిచేత పీడించబడింది. ఏకవస్తధారణం, కురులు ముడివేసికొనకపోవడం దమయంతీ 
ద్రౌపదులపట్ల సమానమే. దమయంతి చరిత్ర వింటే ద్రౌపది అదృష్టవంతురాలేమో అనిపిస్తుంది. భర్తచేత విడువబడి 
బహుయాతనలు పడి, భర్తను అన్వేషించే యత్నాలు తానే స్వయంగా నిర్వహించి చివరకు భర్తను తానే చారచక్షువై గుర్తించి, 
అతడిని తనవద్దకు రప్పించుకొని, అతడిని ప్రసన్నుడిని చేసికొన్న వీరపత్ని దమయంతి. పాండవపత్నికి అటువంటి దుస్థితి 
రానివ్వకుండా చూడవలసిన అవసరం పాండవుల కున్నదని నలచరిత్ర హెచ్చరించింది. పతిరక్షలేని దమయంతి కంటె పతిరక్షగల 
ద్రౌపది భద్రం. శాపానుగ్రహశక్తియుక్తురాలైన మహాపతివ్రత దమయంతే అన్ని కష్టాలు పడినప్పుడు ఇక పాండవపత్ని పడుతున్న 
కష్టాలు సహించదగినవే అన్న ఊరడింపు ఈ కథాప్రయోజనం. 


నలధర్మరాజు లిరువురు అక్షహృదయ విద్యను పొందారు. నలుడు ఆ విద్య వలన జూదంలో కోల్పోయిన రాజ్యాన్ని 
పొందగలిగాడు. ధర్మజుడికి మరల జూదమాడే అవసరమే జీవితంలో లభించలేదు. నలుడివలె ధర్మజుడు అరణ్యాజ్ఞాతవాసవ్రతాల 
తరువాత రణమో ద్యూతమో అని పందెం వేయలేదు. దానికి కారణం లేకపోలేదు. నలుడికి బైటిశత్రువు ఒక్కడే. అతడు 
పుష్కరుడు. కలి దాసుడైనాడు. కలి సాయంలేని పుష్కరుడిని నలుడు సులభంగా జయించాడు. మరి ధర్మరాజుకు 
కురువీరులందరూ శత్రువులే. దుర్యోధన పక్షవర్తులే. వారి నందరిని జూదంలోనే జయించవచ్చును. నలుడివలె ధర్మజు డా 
పని చేయలేని ధీరోదాత్తుడు. తుల్యపరిశీలనలో నలుడు గొప్పవాడా? యుధిష్టిరుడు గొప్పవాడా? ఆ ఆలోచన రేకెత్తించటమే 
నలోపాఖ్యాన ముఖ్యోద్దేశం. నన్నయ ఉపాఖ్యానశిల్పంలో పొందించిన వస్తుధ్వని. 


మరొకవిశేషం- నలధర్మరాజు లిద్దరు ధీరోదాత్తులే. కానీ, కలి ఆవేశించిన తరువాత నలుడు నలుడు కాడు. అతడి 
చేష్టలు కలిశాసితాలు. అతడి మనోవేదన మాత్ర మతడిది. ధర్మజుడికి ధర్మం ఆవేశించింది. అతడిలో ఎన్నటికీ మార్పు లేదు. 
అందువలన నలుడి కథ వింటే జాలి కలుగుతుంది. దమయంతి బాధ వింటే దయ పొటమరిస్తుంది. సహానుభూతికి దూరమైన 
సానుభూతి నలోపాఖ్యాన రస ప్రవృత్తి. ధర్మజుడు సహృదయుల సహానుభూతినే పొందాడు కాని సానుభూతిని కోరలేదు. 


బృహదశ్వుడు నలకథ నంతా వినిపించి “అక్షజితుండ నైతినని వగవ వలదు : నీవును దైవమానుష సంపన్నుండ 
వయి శత్రువుల జయించి సకల మహీసామ్రాజ్యంబు వడయుదువు” అని ఆశీర్వదించాడు. ఆ కథ వింటే కలిదోషం పోతుందని 
ఫలశ్రుతి చెప్పాడు. ధర్మజుడికి అక్షహృదయవిద్య నిచ్చాడు. ఈ కథ చెప్పిన నన్నయ ధర్మరాజు ద్యూతపరాభవ దుఃఖంనుండి 
తేరుకొన్నాడనీ, అక్షహృదయ లాభంతో పరాజయభయ రహితుడైన విజయుడైనాడనీ ధ్వనింపచేశాడు. 


ప్రతిపద్యం హృద్యం : 


చ. “'నలదమయంతు లిద్దజు మనఃప్రభవానల బాధ్యమానులై 
సలిపిరి దీర్ధవాసరనిశల్‌ విలసన్నవనందనంబులన్‌ 
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం 
దలిరులశయ్యలన్‌ సలిలధారల( జందనచారుచర్చలన్‌." (ఆర. 2.24.) 


పీర్రిక్ర-24 


నలోపాఖ్యానానికి ఈ పద్యంతో నన్నయ ప్రాణం పోశాడు. ఇది అమూలకం. నల దమయంతుల పూర్వరాగ విప్రలంభాన్ని 
ప్రసాదమాధుర్యాల గుణ సమ్మేళనంతో నన్నయ్య ఇందులో ఆవిష్కరించాడు. నలోపాఖ్యానంలో ఒక్క పద్యం చెప్పండంటే 
తెలుగు రసికులు ఈ పద్యం చెపుతారు. అంతటితో ఆగక - ఈ ఒక్క పద్యమే నలోపాఖ్యాన మంటారు. అంతటిది ఈ పద్య 
మహత్వం. 


నలదమయంతులది ప్రణయ జీవితం. వారు అన్యోన్యరూపగుణశ్రవణంవలన అనురక్తులై వివాహమాడారు. దేవతల 
ఆశీస్సులతో దమయంతి నలుడిని స్వయంవర సభలో వరించింది. వివాహమయేంతవరకు విరహం. అయిన తరువాత 
పట్టుమని పదునాలుగేళ్ళు కాపురం చేశారో లేదో మరల వియోగం. నలదమయంతుల కథలో సంయోగం కంటె వియోగమే 
అధికం. అందులోనూ పూర్వరాగవిప్రలంభం కోమలం. వివాహానంతర విప్రలంభం దారుణం. కథలో విప్రలంభాని కున్న 
ప్రాధాన్యాన్ని గుర్తించి నన్నయ ఈ పద్యాన్ని కల్పించి శిల్సించాడు. కథంతా ఒక యెత్తు; ఈ పద్య మొక్కటి మరొకయెత్తు 
అన్నంత కీర్తిని నన్నయ దీనితో గడించాడు. 


కథను వివిధ ఛందస్సులతో అలంకరించి ఆ యా కథార్థాలను ప్రసన్నం చేయటం నలోపాఖ్యానంలో నన్నయ 
అనుసరించిన మరొక శిల్పం. అందులో సీసపద్యరచనా శిల్పం అనల్ప్బం. ఫలశ్రుతి సీసంలో చెప్పి, కథలో ఆ పద్యాన్ని 
ప్రత్యేకంగా పరిశీలించండని నన్నయ సూచించాడు. ఫలశ్రుతి కాక 18 సీసపద్యాలు ఈ ఉపాఖ్యానంలో సహృదయులను 
ఆకర్షిస్తాయి. సీసం పెద్ద వృత్తం కాబట్టి కథ చెప్పటానికి వాడటం ప్రాథమిక లక్షణం. దమయంతి పుట్టు పూర్వోత్తరాలను 
గుణగణాలను చెప్పటానికి (2.8), నలుడు రథం మీద వచ్చాడనే ఆశతో చూచి, వచ్చినవాడు బుతుపర్జ్ణుడని తెలిసి దమయంతి 
దుఃఖించిందని చెప్పటానికి (2.183) సీసాలను కథాకథనంలో వాడాడు. కథలోనే రమణీయ సన్నివేశాన్ని చిత్రించటానికి సీసాన్ని 
వాడిన ఘట్టాలు రమ్యతరాలు. దమయంతి అంతఃపురంలో నలదమయంతులు పరస్పరం చూచుకొన్న సన్నివేశం (2-39), 
దమయంతి స్వయంవర సన్నివేశం (2.54), నలుడు జూదంలో ఓడుతున్నాడని తెలిసి దమయంతి తన సంతానం పట్ల 
తీసికొన్న జాగ్రత్తలు (2.64), అర్ధరాత్రి గజయూథం సార్థవాహులను చంపిన దృశ్యం (2.111), రాజమాత దమయంతిని గుర్తించి 
అనురాగంతో కౌగలించుకొని మన్నించిన సన్నివేశం (2.151) మరువలేనివి. సంభాషణకు కూడా సీసాన్ని సమర్ధంగా నన్నయ 
వాడాడు. దిక్సాలకులు నలుడితో చేసిన అభ్యర్థనను (2.34), సభాంతరాలలో విప్రులు ప్రకటించవలసిన వాక్యసముదాయాన్ని 
(2.158), కేశిని బాహుకుడికి చెప్పిన దమయంతి నియమనిష్టలను (2.194) నన్నయ సరళసుందరంగా సీసాలలో చిత్రించాడు. 


ఇవన్నీ ఒక యెత్తు; నన్నయ సీసాన్ని రసభావవర్ణనలకై వాడటం మరొక యెత్తు. పూర్వరాగ విప్రలంభాన్ని అనుభవిస్తున్న 
దమయంతి విరహంలోని గ్లాని, చింత, బెత్సుక్యం అనే సంచారిభావాలను వ్యక్తీకరించటం (2.23), అడవిలో అలసి నిద్రపోతున్న 
దమయంతి యొక్క జాలిగొలిపే దైన్యావస్థ (2.77), సార్థంలోని ప్రజలు చూచిన దమయంతి యొక్క దీనమైన రూపం, వారి 
సమీక్షలు (2.103), సారంలో చచ్చినవారితో తా నెందుకు చావలేదని దమయంతి వ్యక్తంచేసే విచారం (2.114), నలుడి వంట 
నేర్పరితనం (2.197) వస్తువైవిధ్యంతోపాటు వర్ణన వైశిష్ట్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 


రసభావతీవ్రతను వ్యక్తంచేసిన నాలుగు సీసపద్యాలను ప్రత్యేకంగా పేర్కొనాలి - “హా! మహారాజ! మహామహీ రక్షణ దక్ష 
దక్షిణబాహుదండ! (2.82) అనే సీసం నలుడి అన్వేషణలో దమయంతి పొందిన శోకతీవ్రతను వ్యక్తం చేస్తుంది. నాయికా 
విరహశోకాన్ని సీసంలో నిర్మించి ఉపాఖ్యానంలోని వర్ణనాంశాలలో ఒక సమతౌల్యాన్ని పాటించాడు నన్నయ. “ఇభరాజగమన 
నీ వెందుల కరిగితి (2.133) అన్నది ఆ పతం నలోపాఖ్యానంలోని సీసా లన్నింటిలో తిలకాయమానమైనది ఈ క్రిందిది. 


సీ, “సహకార మత్రియసహకారు.€ బున్నాగ । పున్నాగు6 దిలక భూభువనతిలకు. 
జందన బుధహరిచందను. బుష్పితా । శోక సుహృజ్ఞన శోకదమను 


పీర్రిక-25 


వకుళ కులైకదీపకు విభీతక భయో । పేతార్తిహరు నలు. బ్రీతితోడం 
గానరే కానలలోన లోకోత్తరు* నని మాని మానికి నరిగి యరిగి 


ఆ. యడుగు నడుగు లెండ బొడవొడ6 బొక్కిన । నిర్చ్ఫృరాంతరముల నిలుచు. బిలుచు 
గిరుల దరుల యెడల నురుగుహాగృహముల. | దొంగి తొంగి చూచు. దోయజాక్షి. (ఆర. 2.95) 


పోతన భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుడిని అన్వేషించే ఘట్టంలోని “పున్నాగ కానవే పున్నాగవందితు” వంటి సీసాపద్యాలకు 
ఇది ఆచార్యకం. నన్నయ సామాన్యంగా యమకం ఎచ్చటో కాని వాడడు. నలోపాఖ్యానంలో దానిని విరివిగానే వాడాడు. 
అలంకారరమ్యత నన్నయగారి అక్షరరమ్యతలో ఒక భాగం. 


ఉపాఖ్యానానికి విశేషవృత్తాలతో రమ్యతను కల్పించే శిల్పంలో భాగంగా నన్నయ 5 మధ్యాక్కరలను, 3 మత్తకోకిలలను, 
1 తరువోజను, 1 కవిరాజవిరాజితాన్ని వాడాడు. కథలో ప్రత్యేకంగా గమనించదగిన సంభాషణలను, సన్నివేశాలను, వర్ణనలను 
మధ్యాక్కరలలో నిబంధించి ఛందశ్శిల్పం ద్వారా ప్రధానాంశ ప్రతిపాదనను చేయటం ఒకకళ. నలమహారాజునుండి తనవద్దకు 
దూతగా వచ్చి అతడి గుణగణాదులను కీర్తించి హంస తనకు హృదయ సమ్మదం కలిగించిన తరుణంలో దమయంతి పలికిన 
మాటలను నన్నయ మధ్యాక్కరలో ఎత్తుకొన్నాడు. పూర్వార్ధంలో దమయంతి చేత మాటలు చెప్పించి, ఆ మాటలు విని 
నలుడికి ఆమె సందేశాన్ని అందించిన హంస హృదయ సమ్మోదాన్ని సూచించేటట్లు వృత్త ఉత్తరార్థాన్ని నడిపి సమాన మానసిక 
స్థితిని ఛందఃప్రయోగంతో ధ్వనింపచేశాడు- నన్నయ (చూడు 2.22). సమ్మోదాన్ని ఒక మధ్యాక్కరలో చెప్పిన నన్నయ 
దుఃఖావేశాన్ని మరొక దానిలో నింబంధించి వృత్త ప్రయోగరమ్యతను చూపాడు. రాజమాత హృదయంలో సానుభూతి కలిగేటట్లు 
నలుడు దమయంతిని ఒంటిగా అడవిలో విడిచి వెళ్ళిన ఉదంతాన్ని (2.118) రసభావతీవ్రతతో అభివ్యక్తం చేయించాడు. 
నలమహారాజుకథలో అక్షహృదయ, అశ్వహృదయ విద్యల ప్రస్తావన ఒక ప్రత్యేకత సంతరించుకొన్నది. నలు డొకదానిని 
పొందుతాడు. మరొకదానిని దానం చేస్తాడు. కథ సుఖాంతం కావటానికి ఈ రెండు కీలకాంశాలు కీలకపాత్ర నిర్వహిస్తాయి. 
నలమహారాజు అరణ్య అజ్ఞాతవాస జీవితాలలో భద్రమైన జీవితాన్ని గడపటానికీ, కలినివారణం కలగటానికీ పరోక్షంగా తోడ్పడిన 
కర్కోటకుడు స్నేహభావావేశంతో చెప్పిన మాటలను (2.129) మధ్యాక్కరలో నన్నయ నిబంధించి ప్రకరణౌచిత్యాన్ని పాటించాడు. 
రాజమాత యెదుట దమయంతిని గుర్తించిన నేర్చుతోనే నలుడిని కూడా గుర్తించి కథలో ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తాడు. 
సుదేవుడి బుద్ధిశక్తిని ప్రజ్వలింప చేసే ఈ వాక్యాలు విశేషచ్చందంలో ఉండటం వృత్తౌచిత్యమే కాక సందర్భౌచిత్యం కూడా 
(2.149). బాహుకుడి రథవేగాన్ని వర్ణించటం మూలాతిశయంగా నన్నయ కల్పించిన కథార్థం. 


“ఎదురను దవ్వుల( జూచిన పొడవు లెల్లం దత్‌క్షణమ 
కదియయగా నవ్వి యెంతయును దవ్వయి కన(బడ6 బిజు(6ద 


నిది దినేశ్వరు రథమో యనూరు6డో యిత6 డంచు నపుడు 
హృదయమునను గడు విస్మయం బందె నిక్షాకుకులు(డు”. (ఆర. 2.170) 


రథవేగ మనగానే అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు చేసిన దుష్యంతుడి రథవేగవర్ణనం సహృదయులకు తలపున 
నిలుస్తుంది. నన్నయ ఆ శ్లోకానికి ఛాయగా ఈ విశేషవృత్తాన్ని తీర్చిదిద్దాడు. పరితయొక్క హృదయాన్ని కథలోని ఒక కీలకాంశంమీద 
కేంద్రీకరింపజేసి పూర్వాపర కథార్థ సమన్వయంలో అది నిర్వహించే పాత్రను భావింపజేసి కథను ప్రసన్నం చేయటం నన్నయ 
కథనశిల్పం. దమయంతి పునస్స్వయంవరం ఒక కల్పన. నలుడి అశ్వహృదయ విద్య నిజంగా బాహుకుడి యందు ప్రదర్శితమైతే 
అతడే నలుడని, కారణాంతరాలవలన కురూపుడైనాడనీ దమయంతి నిర్ణయించుకొన గలుగుతుంది. పైపెచ్చు ఆ కారణంగా 


పీరిక-26 


నలుడు భీముడి పట్టణానికి రాగలుగుతాడు. నలదమయంతీ పునస్సమాగమం జరుగుతుంది. ఇంతటి కీలకమైన అంశం 
రథవేగం. కీలకమైన అంశాలన్నింటినీ నన్నయ మూలాతిశయంగా చిత్రించటమే ఒక విశేషం. విశేషవృత్తాలలో వాటిని 
వ్యక్తీకరించటం మరీ విశేషం. 


ఈ ఉపాఖ్యానంలో నన్నయ వాడిన మత్తకోకిలలు ముచ్చటగా మూడు - వాటిని మూడు రకాలుగా వాడి పాత్ర 
మనోగత రసభావ వ్యక్తీకరణను మనోజ్ఞంగా చిత్రించాడు. నలుడు వరుడు కాకపోతే ప్రాణత్యాగం చేసికొంటానని ప్రకటించిన 
దమయంతిని ఊరడిస్తున్నట్టు, దేవతలవైపు మనసు మళ్ళిస్తున్నట్లు మెత్తగా, హేతుబద్ధంగా, బుజ్జగిస్తున్నట్ట్లు గా చెప్పిన 
నలుడిమాటలు లయబద్దంగా శ్రుతిబద్దంగా అక్షరరమ్యంగా పలికాయి- నన్నయ కవితలో. “భూరిసత్వులు సర్వలోకవిభుల్‌ 
(2.49) అనే మత్తకోకిల నన్నయ మంచి పద్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 


నలుడిని వెదకుకొంటూ అడవులలో పడరాని పాట్లు పడుతూ, కొండచిలువ బారినుండి కోయవాడు రక్షించగా 
బయటపడి, అతడిచేత భంగపడబోయి తన పతివ్రతా మాహాత్మ్యంతో తనను తాను రక్షించుకొని, అడుగులు బొబ్బలెక్కగా, 
కొండలను గుట్టలను వేయికళ్ళతో వెదకుతూ వేసారి పోయిన దమయంతికి ఆ భీకరారణ్యంలో పతిని గురించి శుభవార్త 
తెలిపే ఒక మున్యాశ్రమం కనబడుతుంది. దానిని చూచినప్పుడు దమయంతి చిత్తవృత్తిలో భాసించే సంతోషతరంగాలనూ, 
ఆశాకిరణాలనూ తలపించే మత్తకోకిలాన్ని నన్నయ చిత్రించాడు. 


'వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ 

వారభక్షులు వృక్షమూల నివాసయుక్తులు నై తపం 

బారణజేయు మహామునీంద్రుల యాశ్రమం బెడ గాంచె నం 

భోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్‌”. (ఆర. 2.97) 


ఎడారిలో ఒయాసిస్సువలె భీకరారణ్యమధ్యంలో సుందరమున్యాశ్రమ సాక్షాత్కారం శిశిర బుతువులో వసంతదర్శనం 
వంటిదే. శబ్దలంకార రూప అక్షరరమ్యత దమయంతి హృదయస్పందనసంకేతం. 


మహర్షుల దర్శనం పూర్వజన్మ పుణ్యఫలమని నిర్దేశించటం ద్వారా నన్నయ దమయంతిజీవితంలో శుభకరమైన ఒక 
మలుపు అక్కడినుండి కనబడుతుందని వస్తుధ్వని చేశాడు. ఈ కీలకాంశాన్ని విశేషవృత్త ప్రయోగం ద్వారా సూచించటం రచనా 
శిల్సం. 


కథాంతంలో నలుడు పుష్కరుడిని యుద్దానికి ఆహ్వానించే ఉత్సాహభావాభివ్యక్తిని మత్తకోకిలలో రచించటం 
పరమరమణీయం. అక్షహృదయం తెలిసిన నలుడు అటు జూదానికిగానీ, ఇటు యుద్దానికిగానీ సిద్ధమే. విజయం తథ్యమని 
అతడికి తెలుసు. ఆ విజయోత్సాహం మత్తకోకిలలో మనోజ్ఞంగా వినిపించింది. (2.223) 


ఈ ఉపాఖ్యానంలో నల దమయంతుల పాత్రప్రవృత్తులు విచిత్రంగా ప్రసరిస్తాయి. కథాగతికి నలుడెప్పుడూ అడ్డంగా 
తిరుగుతాడు. దమయంతి నలుడిచేత భంగపడిన కథను అప్రయత్నంగా ఫలంవైపు లాగుకొని పోతూ ఉంటుంది. కథలోని ఈ 
రహస్యాన్ని గుర్తించిన నన్నయ ఉభయ ప్రవృత్తులను విశేషవృత్తాల ద్వారా పఠితల మనోరంగాలపై ప్రత్యక్షం చేయటం 
శిల్పమర్మజ్ఞులు గమనించదగిన అంశం. ఈ కథలో వజ్రప్రాయమైన సంకల్పం దమయంతిదే. దేవతలను వరించుమని 
నలుడు పలకటం, వారిని వరించకపోతే తనకు కీడు కల్పిస్తారని భయాన్ని తెలపటం నలుడికే చెల్లింది. దేవతలకొరకై 
స్వీయప్రయోజనాన్ని సైతం త్యాగం చేసికొన బూనిన ఉదాత్తుడు కావచ్చును- నలుడు. కాని, అతడి ప్రయత్నంవలన కథ 


ప్పీర్రిక్ర-27 


కుప్పకూలి పోతుంది. హంసదౌత్యం కథాగతికి పోషకం, నలదౌత్యం కథాప్రయోజనానికే విఘాతం. నాయికా జీవితానికి అశనిపాతం. 
ఆ విపత్తునుండి, అంతేకాదు దానివలన భవిష్యత్తులో కలిగే విపత్తులన్నింటినుండి, తనను తాను రక్షించుకొని భర్తను 
ఉద్దరించగలిగిన ఉదాత్తచరిత్ర దమయంతి. నలుడియెదుట ఆమె వ్యక్తంచేసిన దృఢ నిశ్చయాన్ని నన్నయ తరువోజలో 
పలికించాడు. దేవ తిరస్కారం, భూదేవ పురస్కారం అతిరమ్యంగా ఆవిష్కరించబడిన పద్యం. 


“ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు నెప్పుడు మొక్కుదు; నేను నీ ధనమ 

భూనాథ! నీగుణంబులు హంసచేత6 బొలుపుగా విని మనంబున నిల్పియున్న 

దాన ; భవన్నిమిత్తమున ని ట్లఖిల ధారుణీనాథ సార్థంబు రావింప( 

గా నిష వలసె; లోకఖ్యాతకీర్తి! కరుణించి పతిబుద్దిం గావింపు మిందు”. (ఆర. 2.47) 


ఈ కథారథ చక్రాలకు ఈ పద్యం ఇరుసు. ఆమె సంకల్పమే నలదమయంతుల జీవితంలో సుఖదుఃఖాలను వర్షించింది. 
దానిని విశేషవృత్తంలో పఠితృహృదయంలో నాటటం నన్నయ కథాకథన శిల్పంలోని రమ్యత. 


కవితా పరంగానూ, స్థిరచర చిత్రాలను రమ్యంగా రూపొందించటంలోనూ, సన్నివేశచారుత్వంలోనూ పేరుగాంచిన 
నన్నయ నిర్మించిన “కవిరాజవిరాజితం' ఒకటి- ఈ ఉపాఖ్యానంలో రత్నం వలె రాణిస్తూ నన్నయను కవిరాజుగా విరాజిల్లచేస్తున్నది. 


“రజనికరానన. బీనపయోధర రాజితరాజసుతన్‌ విలస 

ద్గజపతిగామిని. జందనగంధి6 బ్రకాశితకాంతిసమన్విత6 బం 

కజదళలోచన( జూచి కిరాతుండు కామనిశాతశరాహతు.డై 

నిజహృదయం బెజింగించె లతాంగి కనింద్యచరిత్రకు వేడుకతోన్‌. (ఆర. 2.90) 


ఇది నన్నయ రచించిన రమణీయమైన పద్యాలలో ఒకటి. కిరాతుడు దమయంతిని చూచాడు. చూచిన క్రమం ఈ 
వర్ణనలో వ్యంగ్యం. మొదట చంద్రబింబం వంటి వదనాన్ని చూచాడు. ఆహ్లాదాన్ని అనుభవించాడు. ఆ తరువాత ఆతడి 
చూపులు క్రమంగా క్రిందికి దిగుతూ వచ్చాయి. దానితోనే అతడి భవిష్యత్తు కూడా పతనం కావటం మొదలైంది. ఆమె పీన 
పయోధరాలను చూచాడు. కోర్కె తలయెత్తింది. ఆమె శరీరాంగవిన్యాస వైభవాన్ని పరిశీలించాడు. రాచకొలంలో పుట్టిన రత్నంవలె 
మెరిసిపోతున్నది. “రాజిత అనే విశేషణం ఆమె శరీర లావణ్య నైగనిగ్యాన్ని ప్రకాశింపచేస్తున్నది. ఆమె లావణ్యం అతడికి 
రముణభావం కలిగించింది. తలనుండి క్రమంగా దిగి వస్తున్న చూపులు ఆమె అడుగుల జాడల సింగారాన్ని దర్శించాయి. 
ఆమె నడకలో గజరాజగమనం గోచరించింది. నెమ్మదిగా నడచివస్తూ సమీపిస్తున్న ఆమెను కన్నార్పకుండా కొంతసేపు చూచాడు. 
అతడిలో మొలకెత్తిన కోర్కె రతిభావోద్దీప్తిగా మారింది. ఆమె సమీపించింది. ఆమె ఉత్తమజాతి స్రీ కావటం వలన శరీరంనుండి 
మంచిగంధపు వాసన సహజంగా గుబాళిస్తున్నది. అది అతడి మనస్సును మత్తెక్కించింది. ఆమెను నిలువెల్ల కలయచూచాడు. 
తనువెల్లా ప్రకాశిస్తున్న కాంతిగుణంతో ఆమె వెలిగిపోతున్నది. అది ఆమె పాతివ్రత్య తేజస్సుకు సంబంధించిన లోవెలుగు- 
వెలికి కాంతిగా ప్రసరిస్తున్నది. దానిని చూచి అతడు దిమ్మరపోయాడు. ఆ తరువాత వెర్రివాడై ఆమె కన్నులలోకి నరాసరి 
చూడటం మొదలుపెట్టాడు. ఆమె కన్నులు వద్మాలవలె వరమ రమణీయంగా ఉన్నాయి. ఆమె వద్మినీజాతివంటి 
పరమోత్తమురాలని కాంతితో కూడిన కళ్ళుకూడ చెపుతున్నాయి. వాటిని చూచాడు. కాని వాటి మహిమను తెలిసికొనలేక 
పోయాడు. అందుకే నన్నయ వాడిని కిరాతుడని, కావాలని అక్కడే పలికాడు. ఆమె సౌందర్యం ఆరాధించదగింది; కాని, 
అతడు అనుభవించాలని కోరుతున్నాడు. ఆమె పతివ్రత. ఆమెవ్రతాన్ని భగ్నం చేసి ఆమెధర్మాన్ని చెరచి ఆమెతనువును హింసించ 


పీరిక-28 


తలపెట్టాడు. అందుకే అతడు కిరాతుడు. అతడు తన కోర్కెను ఆమెపై బాణంగా సంధించబోతున్నాడు. కాని, ఆ కిరాతుడికి 
తెలియదు. అత డప్పటికే కామనిశాతశరాహతుడని. ఆ కిరాతు డప్పటికే మరొక కిరాతుడిచే కొట్టబడ్డాడు. అతడి మృతి తథ్యం. 
ఇది నన్నయ రుచిరార్థ సూక్తిరమ్యత. వేడుకతో కిరాతుడు తన హృదయాన్ని లతాంగికి చెప్పాడు - అని కథ చెప్పిన నన్నయ 
అంతటితో ఆగలేదు. ఆమె అనింద్యచరిత్ర అని విశేషించి చెప్పాడు. ఆ మాట కిరాతు డనుకొన్నది కాదు. అనుకొనేదీ కాదు. అది 
లోనారసి చూచే సారమతుల కొరకు వాడింది. అందులోని రుచిరార్భ రమ్యతకొరకు వాడింది. పఠిత ఆ సన్నివేశంలో ఉత్కంఠతో 
ఊగిపోతుంటాడు. దమయంతిశీలం రక్షించబడుతుందా లేదా అని తహతహ లాడుతూ ఉంటాడు. ఆమె అనిందితచరితగానే 
ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. అట్లా సారమతితో కథనుగురించి భావించే భావుకుడికి అందించిన కీలకం ఇది. ఆమె 
అనిందితచరితగానే ఉంటుందని సూచించి కొంత ఊరట కలిగించాడు- నన్నయ. కాని, అది ఎట్లా సాధ్యమౌతుంది అనే 
రహస్యం మాత్రం దాచిపెట్టి ఉత్కంఠను పోషించాడు. తరువాత క్రమంగా కథను రమ్యంగా నడిపించాడు. 


ఇందులో నన్నయ పద్యాన్ని నడిపిస్తున్నాడా? దమయంతిని నడిపిస్తున్నాడా? కిరాతుడి చూపులను నడిపిస్తున్నాడా? 
మన మనస్సులను నడిపిస్తున్నాడా? అనే ఆశ్చర్యం కలిగిస్తాడు. అన్నింటినీ నడిపించిన వృత్తం కవిరాజవిరాజితం అని 
ధ్వనింపజేశాడు. అందుకే నన్నయ అన్నాడు - కథాక్రమం అతిరమ్యం అని. 


శివుడే హంసగా అవతరించాడు : 


మూలకథను నన్నయ పునస్సృష్టి చేస్తాడన్న సత్యాన్ని నిరూపించేది నలోపాఖ్యానంలోని హంసదౌత్యం. నలదమయంతు 
లిద్దరూ అన్యోన్యరూపగుణ శ్రవణసంజాత ప్రీతులు. జనులు పొగడే గుణగణాలను విని ఇరువురూ అనురక్తులైనారు. అందులో 
నలుడు మదనానల వేదన భరించలేక ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అంతరికకాంతాహారావళి వలె అంచల వరుస 
అవనీతలం మీద అవతరించింది. నలుడు ఆ హంసల నడకలు చూచి నవ్వుతూ వాటిని ఎగుర కొట్టాడు. అందులో ఒక హంస 


ఎగురకుండా ఉండగా దానిని పట్టుకొన్నాడు. మిగిలిన హంసలు దానిని విడిచి పోలేక ఆకాశంలో గాలికి కదిలే శరత్కాల 
మేఘశకలాల వలె తిరుగుతున్నాయి. ఆ హంస నలుడితో మనుష్యవాక్యాలతో ఇట్టా అన్నది: “అయ్యా! నీకు ప్రియం చేస్తాను. 
నీ హృదయెశ్వరి అయిన దమయంతి వద్దకు పోయి, నీగుణాలు ఆమెకు వర్ణించి చెప్పి, ఆ కన్యక అన్యులను వరించకుండా 
నీయందే బద్దానురాగ అయ్యేటట్లుగా చేస్తానని పలికింది. ఆ పలుకులు నలుడికి అమృతధారాపాతాలవలె అనిపించాయి. 
హంసను అనురక్తుడై వెంటనే వదిలాడు. 


ఆ హంస విదర్భకు చేరింది. చెలికత్తెలతో దమయంతి విహరిస్తున్న అంతఃపుర వనంలో అంచలగుంపుతో దిగింది. 
చెలికత్తెలందరూ ఆ హంసలను పట్టుకొనటానికి పరుగెత్తారు. నలుడిచేత వదలబడిన ఆ హంసమాత్రం నిపుణంగా తనంతటతాను 
దమయంతిచేత పట్టుబడింది. 


క. “దమయంతికి నలునకు సం 
గమకారణదూత యైన కలహంస మనో 
జ్జ మనుష్య వాక్యముల న 
ద్దమయంతికి హర్ష మెసంగ6 దా నిట్లనియెన్‌'. (ఆర.2.18) 


“నీహృదయేశ్వరుడైన నలునొద్ద నుండి వచ్చాను. ప్రభువు లెవ్వరూ అందంలో అతడితో సరికారు. నీవు నలుడి 
దేవివైతే నీ రూపకాంతి వైభవాదులు సఫలా లౌతాయి. నీవు నారీరత్నానివి. అతడు పురుషరత్నం. మీ ఇద్దరి కలయిక 


పీర్రిక-29 


అన్యోన్యశోభాకరం' అని చెప్పింది. దమయంతి అమితమైన ఆనందం పొందింది. తనకు నలుడిని గూర్చి ఎట్లా చెప్పిందో 
అట్లాగే తనను గూర్చి కూడా నలుడికి వర్ణించి చెప్పి, మమ్ములను కూర్చుమని కోరింది. హంస అట్లాగే చేసింది. ఆ తరువాత 
“'నలదమయంతులిద్దజు మనఃప్రభవానల బాధ్యమానులై'నారు. ఇది హంసకథ. (క్రీగీట్లున్సవి నన్నయ అమూలకంగా వాడిన 


పదాలు). 


నన్నయ చిత్రించిన హంస వ్యాసుడి హంస కంటె విశిష్టమైనదిగా ఉండటం గమనించతగింది. ఆ అర్థాన్ని తేటపడేటట్లు 
నన్నయ తెలుగులో రచించాడు. ఆ తాత్పర్యాన్ని మూలంకంటె మిన్నగా తాను వాడిన కొన్ని పదాలచేత నన్నయ ధ్వనింపచేసి 
కథను ప్రసన్నం చేశాడు. హంసదౌత్యంలో నన్నయ ప్రదర్శించిన అమూలకప్రతిభను మొదటిసారి కవిసమ్రాట్‌ విశ్వనాథ 
సత్యనారాయణ గారు వివేచించి చెప్పారు - 


“ఇది హంసదౌత్యము. ఈ హంస ఎవరు? దీని కీ మాటాడు శక్తి యెచ్చటినుండి వచ్చినది? తన (ప్రేమ రహస్యము 
దీనికి. దెలియుటను నలు డెట్లు నిళ్ళంకముగా స్వీకరించెను? ఈ హంస 'యవతరించెను*. ఇది దమయంతికి నలునకు 
సంగమ కారణదూత. సంగమమునకు గారణమయిన దూత యని యర్థము. ఈ హంస లేనిచో వారి సంగమము జరుగదా? 
అదివరకే వా రన్యోన్యలగ్నమనస్కులు. ఈ దౌత్యము వలన దమయంతి యధిక విరహతప్త యగుటయు, భీముడు 
స్వయంవరమును జాటించుటయు జరిగినమాట నిజమే! అంతమాత్రమున సంగమకారణ దూత యనవలయునా? ఏవిధముగా. 
జెప్పిన చెప్పకూడదు? ఇచ్చటి కారణశబ్దమే చమత్కారముగా నున్నది. కారణజన్ముడు మొదలైన శబ్దములు కలవు. వారి 
సంగమమే కారణముగా గల దూత. ఈ హంస మరి యెచ్చటను లేదు. ఈ యొక్క కారణము కొరకే యీ హంస భూమి 
కవతరించెను. ఇతర కావ్యములలోని హంసలు, పక్షులు మాటాడినచో. బంచతంత్రములో పక్షులు మాటాడినట్లు. ఇచ్చట 
నట్టు కాదు. ఈ హంస నలదమయంతులయొక్క సంగమార్థమయిన కారణజన్మ కలది.” 


“ఈ హంస శివుడు. ఇది శివపురాణాంతర్గతమైన గాథ. ఆహుకులను భిల్లదంపతులు యుగాంతరములందు( దవస్సు 
చేయగా శివు. డనుగ్రహించి “మీ రిద్దజు నలదమయంతు లయి జన్మింతురు. మీకు నేను దౌత్యము చేయుదు'నని 
ప్రసాదించెను. ఆ గాథ యిచ్చట ననుసంధిత మయినచో నీ నన్నయగారి రత్నగర్భమైన రచన తెలియును. నన్నయ్యగారు 
తాను 'నానాపురాణవిజ్ఞాననిరతు(డి నని చెప్పికొనెను.” (నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి' (1954) పు. 95-96) 


మార్పులు - చేర్పులు : 


కథార్ధాలలో ఆయువు పట్టులైన కొన్ని అంశాలను పట్టుకొని ఉపాఖ్యానంలోని తాత్పర్యం ప్రసన్నమయేటట్లు నన్నయ 
కడురమ్యంగా బలపరుస్తాడు. దానితో ఉపాఖ్యానం ఉజ్జ్వలంగా ఉన్మీలిస్తుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు: 


(1) దమయంతీ స్వయంవరానికి ఇంద్రాదు లొకవైపు నుండి, నలుడు మరొక వైపు నుండి వస్తున్నారు. వారి 
సమావేశం కథలో కీలకమైనది. కథలో నలుడు నాయకుడు. అతడు నరుడు. దమయంతిని ఆశిస్తున్న ఇంద్రాదులు దేవతలు. 
తారతమ్య పరిశీలన కథనంలో ఏర్పడుతుంది. అప్పుడు నన్నయ నలుడిని అలంకారబలంతో ఉజ్జ్వలుడిగా తీర్చిదిద్దుతాడు. 
(చూడు.2.33). ఇందులో నన్నయ నలుడికి రెండు విశేషణాలు వాడాడు. 1. ఆదిత్యులలో విష్ణువువలె తేజోధికుడైన వాడట. 2. 
సౌందర్యంలో రెండవమన్మథుడి వంటివాడట. మూలంలో మొదటి విశేషణంగా “భ్రాజమానం యథా రవిః” అని చెప్పబడింది. 
సూర్యుడివలె ప్రకాశించే వాడిని తెలుగులో సూర్యులలో విష్ణువును చేశాడు. దేవతలకంటె నలుడు మహానుభావుడనీ, తేజస్వి 
అనీ నన్నయ రచనలో ధ్వని కనిపిస్తుంది. మూలం కంటె ఇది రమణీయం. రెండో విశేషణం మూలంలో లేదు. “తస్టు ర్విగత 
సంకల్సాః అని మాత్రమే ఉన్నది. అంటే నలుడిని చూడగానే ఇంద్రాదులు తమ ఆశలు వదులుకొన్నారట! ఇది వాచ్యం. 


పీరిక-30 


నన్నయ ఈ భావాన్ని అలంకృతం చేసి ధ్వనివయం చేశాడు. అందంలో దేవతలలో మన్మథుడు మిన్న. నలుడు 
రెండవమన్మథుడివలె ఉన్నాడనటం ఇక్కడ రమణీయం. నలుడి సర్వాతిశాయి త్వం నన్నయ తాత్సర్యం. 


(2) మూలాన్ని కథాప్రవృత్తికి అనుకూలంగా సంస్కరించటం నన్నయ వివేకం. నలుడు దేవదూతగా వచ్చి 
దమయంతితో “నీవు వారిని వరించకుండా నన్ను వరిస్తేవారు నన్ను స్వార్థపరుడని నిందిస్తారు. నేను వారి పనిమీద వచ్చాను. 
నేను స్వప్రయోజనంతో మెలగకూడదు. అది ధర్మం కూడా కాదు. కాబట్టి నాకు ధర్మసంకట మేర్చడకుండా నాకు స్వార్థం 
నెరవేరేటట్లు ఉపాయం ఆలోచించు” మని అడుగుతాడు- మూలంలో. నన్నయ దీనిని మార్చాడు. 'దేవతల కిష్టం లేని 
పనులు చేస్తే నరులు అధమగతు లౌతారు. కాబట్టి వారి కిష్టం చేసి నన్ను కాపాడు మని నలు డన్నట్లు నన్నయ చెప్పాడు. 
భావికథలో కష్టాలనుభవించేటప్పుడు అవి దేవతలను కాదని నలుడిని పెండ్లాడినందుకు వారు కల్పిస్తున్న బాధలేమో అని 
శంకించింది దమయంతి. ఆ భావనకు అనుకూలంగా నన్నయ మార్పు రాణించింది. 


(3) మార్పులు చేసేటప్పుడు పూర్వాపరవైరుధ్యం లేకుండా కథలో ఎకవాక్యతను సాధించటంలో నన్నయ 
జాగరూకుడై ఉంటాడు. జూదంలో పుష్కరుడి చేతిలో నలుడు ఓడిపోవటం తప్పదని తెలిసికొనిన దమయంతి చాకచక్యంతో 
భర్త అనుమతి పొంది కొడుకును, కూతురును విదర్భకు పంపింది. వార్‌స్టేయుడనే సారథి రథంలో వారిని విదర్భకు తీసికొని 
పోయి పిల్లలతో పాటు రథాన్నీ, గుజ్ఞాలనూ అక్కడే వదలిపెట్టి రమ్మని వ్యాసదమయంతి ఆజ్ఞాపించింది. నన్నయ దమయంతి 
రథాన్ని తిరిగి తీసికొని రమ్మని ఆనతిచ్చింది. భావికథలో నలుడు వార్‌పష్టేయుడితో కూడి తనరథంమీద బుతుపర్హుడి నెక్కించుకొని 
విదర్భకు పోవలసి ఉన్నది. ఆ రథశబ్దం నలుడిదిగా దమయంతి గుర్తించవలసి వస్తుంది. మూలకథ దాని కనుకూలంగా లేదు. 
అందువలన నన్నయ దానికి తగినట్టు దమయంతి మాటలు మార్చాడు. వైరుధ్యాన్ని తొలగించాడు. బెచిత్యాన్ని పోషించాడు. 


(4) నలుడి పాత్రలోని అంతస్పంఘర్షణను సృష్టించిన ఈ క్రింది పద్యం యథామూలమైనా తెలుగులో బహుళ 
ప్రచారం పొందింది. 


చ. “కలి దమయంతి. బాప సమకట్టు6 బొరిం బొరి వాయనోపండా 
లలన సుదీర్భ సౌహృదబలంబున; నిట్టులు రెంట6 జేసి య 
న్నలుండు విమోహరజ్జ్డుల. బెసంగి గతాగతకారి యైన యు 
య్యెలయును బోలె నూజడక యెంతయు. బ్రొద్దు వినిశ్చితాత్ము(డై'. (ఆర.2.79) 


నలచరిత్రం ప్రాచీన భారతీయ సాహిత్యంలో లభిస్తున్న ప్రసిద్ద విషాద గంభీర గాథ. విషాదాంత నాటకంలో ఉండే 
సంఘర్షణ సాంద్రత, విషాద వాతావరణం విషాద గంభీర కావ్యనాటకాలలో కూడా ఉంటాయి. “టు బి ఆర్‌ నాట్‌ టు బి అన్న 
అంతస్సంఘర్షణ షేక్‌స్పియర్‌ హేమ్లెట్‌ నాటకంలో ఎంతటి విషాద సంఘర్షణ వాతావరణ సాంద్రతను సృష్టించిందో నలుడి 
ఈ డోలాయమానస్థితి ఈ కథలో అంతటి విషాదగాఢతను కల్పించి, ఆ పాత్రపై అపార సానుభూతిని కల్గించింది. 


(5) నలోపాఖ్యానంలోని ఇతివృత్తం ఒకనాటక వస్తువులో ఉండే సహజ నిర్మాణంతో అమరి ఉన్నది. ఉదాహరణకు 
హంస దౌత్యంలో ముఖసంధి, నలదౌత్యంలో ప్రతిముఖ సంధి, నలదమయంతులు అరణ్యంలో విడివడి ఒకరు బుతుపర్డ్ణుడిని 
ఆశ్రయించి, మరొకరు రాజమాత నాశ్రయించి ఉన్న ఘట్టంలో గర్భసంధి, దమయంతి నలుడిని గురించి బ్రాహ్మణులతో 
అన్వేషణ సాగించిన ఘట్టంలో అవమర్శ సంధి, పునస్స్వ్వయంవర ఘట్టంలో నిర్వహణ సంధి భాసించాయి. నన్నయ ఈ 
రూపకమర్యాదను కథాకథనరూపమైన చట్రంలో ఇమిడ్చాడు. 


పీరిక-31 


(6) “కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ, 
బుతుపర్ణస్య రాజర్హేః కీర్తనమ్‌ కలినాశనమ్‌”. 


ఈ ఫలశ్రుతి ప్రసిద్ధం. నన్నయ దీనికి సీసపద్యం వ్రాశాడు. ఫలశ్రుతి ఉన్నది పుణ్యకథ. 
పుణ్య తీర్థకథలు : 


పదునాలుగు లోకాలు తిరిగే నారదుడు ఒకచోట కూర్చుండి భూవలయంలో ఉన్న తీర్థాలను, వాటి దర్శనం వలన, 
సేవనంవలన కలిగే ఫలితాలను చెప్పగా, రోమశుడు దేవలోకం నుండి దిగివచ్చి, ధర్మరాజును తనతో పాటు పుణ్యతీర్థాలన్నీ 
త్రిప్పి సేవింప చేయటమే కాకుండా వాటి మాహాత్మ్యాలనూ, తీర్థక్షేత్ర పురాణాలనూ ధర్మజుడి అభిలాష కనుగుణంగా వివరించాడు. 
అది ఆరణ్య పర్వ పుణ్యకథా ప్రపంచానికి పుట్టుక నిచ్చింది. తీర్ధాలు పవిత్రాలు - ధర్మపరులైన దేవతలు, బుషులు వాటి 
నాశ్రయించారు కాబట్టి. తీర్ధసేవ సర్వాభీష్టప్రదం. తీర్థాలను సేవిస్తూ క్రతువులను, దానాలను చేస్తూ విప్రాశీస్సులను పొందేవారికి 
సర్వదుఃఖాలు తొలగిపోతాయి. వారిని సర్వశ్రేయస్సులూ పొందుతాయి. ఈ విశ్వాసంతో పాండవులు తీర్థయాత్రలు చేశారు, 
యజ్ఞాలు చేశారు, దానాలు చేశారు, బ్రాహ్మణాశీస్సులను పొందారు. అయితే యజ్ఞాలలో జ్ఞానయజ్ఞం ఒకటి. ధర్మరాజు 
కర్మవలన జ్ఞానం సాధించే అనుష్టాన వేదాంతి. అతడు తీర్థాలలో మునిగి పుణ్యం గడించాడు. ఆ పుణ్యతీర్థాలు ఎ మహితాత్ముల 
చరిత్రలతో ప్రసిద్ది చెందాయో తెలిసికొని ఆ పుణ్యకథాతీర్ణాలలో కూడా మునకలువేసి జిజ్ఞాసువైనాడు. కర్మకాండకు సంబంధించిన 
దానిని నన్నయ ఊరక చెప్పి ఊరుకొన్నాడు. జ్ఞానకాండకు సంబంధించిన అంశాలను ఉపాఖ్యానాలుగా (స్థలపురాణాలుగా) 
వివరించి చెప్పాడు. ఆ తీర్థాలను ఆశ్రయించిన మహనీయుల గుణతీర్ణావగాహనమే ఈ సాహిత్యతీర్థ సేవాఫలం. 

ఈ కథలలో ఎందరో మహానుభావులు కీర్తించబడారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టవ్యక్తిత్వం, ఒక్కొక్కపురుషార్థ సాధన 


జ ఉట 


మార్గం. అన్ని కథలూ వింటే చతుర్విధ పురుషార్థ తీర సేవనమైనట్లే. ఇతిహాసఫలాలలో అది ఒకటి. 


థి 


1. అగస్త్య మహర్షి : ఈ బుషిపేరుమీద వెలసి ఉన్న పుణ్యక్షేత్రం అగస్త్యాశ్రమం. వాతాపిని జీర్ణం చేసికొని జగద్విఖ్యాతి 
పొందినవాడు. అందుకే ధర్మజుడు ఆ కథ నడిగాడు. ఆ కథలో తెలిసే అంశాలు నాలుగు. పురుషుడు పుట్టిన తరువాత 
గృహస్టుడై పుత్ర పౌత్ర లాభాన్ని పొందకపోతే వారి పితరులకు ఉత్తమగతు లుండవు. భార్యకోరికను ఎట్టిప్రయత్నం చేసైనా 
తీర్చటం భర్త ధర్మం. భర్తవలన ఉత్తమ సంతానాన్ని పొందాలన్న ఉత్తమ సంకల్పం భార్యకూడా కలిగి ఉండాలి. ఉత్తమ 
గృహస్థుడు తపస్వి అయితే ఎంతటి ఆసురీశక్తినైనా నిగ్రహించగలడు - అనే గుణపాఠాలు నేర్చుకొన్నాడు- ధర్మజుడు. 


అగస్త్యుడు అనంత మహిమ కలవాడు. భార్య అయిన లోపాముద్రతో గృహస్థ జీవితం గడుపుతున్నా సామాజిక 
శ్రేయస్సు కొరకు ఎంతటి త్యాగాన్ని చేయటానికైనా, ఎంతటి సాహసం చేయటానికైనా వెనుకాడని తపోవీరుడు. వాతాపిని 
జీర్ణించుకొన్న దిట్ట. వింధ్యపర్వత గర్వాన్ని భంజించిన గురుమూర్తి. ఉత్తరాపథం నుండి దక్షిణాపథానికి మకాం మార్చిన 
లోకహిత కారకుడు. లోకకంటకనివారణార్థం సముద్రోదకాలను ఆపోశనం పట్టిన మహితాత్ముడు. అంతటి మహితాత్ముడి 
మూడంచెల జీవితం వలన మూడు నీతులు తెలుస్తాయి. అవి -గృహనీతిని పాటించు, లోక శ్రేయస్సును సాధించు, అసురశక్తిని 
దమించు! ధర్మజుడు అగస్తాశ్రమంలో ఈ జ్ఞానతీర్ధంలో మునిగాడు. 


2. భగీరథుడు : గంగను నేలకు తెచ్చిన తపోవీరుడు భగీరథుడు. ఎంతో కష్టపడి అసాధ్యమైనదాన్ని సాధిస్తే “భగీరథ 
ప్రయత్నం' అంటాం దాన్ని. అతడి చరిత్ర జీవితలక్ష్యం సాధించదలచుకొన్న ఏ ధర్మవీరుడికైనా ఆదర్శప్రాయం. భగీరథుడు 


పీరిక-32 


పుట్టినవంశం సాహసవంతులైన వీరులు జన్మించిన ఇక్ష్వాకువంశం. అందులో సగరుడు సంతానంకొరకు శివుడిని గూర్చి 
తపస్సు చేశాడు. అతడికి ఇద్దరు భార్యలు. పరమేశ్వరుడి వరంవలన పెద్దభార్య వైదర్శికి అరవై వేల మంది కొడుకులు 
పుట్టారు. శైబ్యకు ఒక్క కొడుకు కలిగాడు. పెద్దభార్య కొడుకులు మదాంధులై కపిలమహర్షి కంటిమంటకు బూడిదై పోయారు. 
రెండవభార్య కొడుకు క్రూరుడై శిశుహంతగా మారి దేశంనుండి వెళ్ళగొట్టబడ్డాడు. సగరుడు అశ్వమేధయాగం చేశాడు. కాని 
అది సగంలో ఆగిపోయింది. అతడి మనుమడు తాత గౌరవం నిలువబెట్టాడు. కపిలమునినుండి సవనాశ్వాన్ని తెచ్చి సవనం 
పూర్తి చేయించాడు. అతడి మనుమడు భగీరథుడు ఘోరతపస్సుచేసి గంగను నేలకు దింపాడు. అగస్త్యుడు నీరు త్రాగగా 
ఎండిపోయిన సముద్రాలను మరల నీటితో నింపాడు. సాగరుల భస్మరాశులను గంగతో తడిపి వారికి ఉత్తమ గతులు 
కల్పించాడు. ఈ కథ పుణ్యకథ. ఈ జ్ఞాన తీర్ధంలో స్నానం చేసి, ధర్మజుడు నేర్చుకొన్నది అపారం. అందులో ఒక క్రమవిన్యాసం 
కూడా ఉన్నది. సంతానాన్ని కని పితరులను ఉద్ధరించ వచ్చునని అగస్త్యుడి కథ చెప్పితే, సంతానం ఉత్తమసంతాన మైతేనే 
ఉత్తమగతులు లభిస్తాయని సగరవుత్రుల కథ చెపుతున్నది. ఒక వంశంలో ఒక తరం చెడిపోయినా సంకల్పబలం ఉంటే 
తరువాతి తరంవారు సత్కర్మలు చేసి, వెనుకటి తరాలవారి నందరినీ ఉద్ధరించగలరనే ఒక ఉపదేశాన్ని ఆశాకిరణంగా అందించింది 
భగీరథచరిత్ర. 


3. బుశ్యశృంగముని : ఈ మహామునిపేర ఒక పుణ్యతీర్థం ఉన్నది. అత డొక అద్భుతవ్యక్తి. విభాండక పుత్రుడు. 
విభాండకుడు అఖండ బ్రహ్మచారి. ఒకనాడు సరస్సులో స్నానం చేస్తూ ఊర్వశిని చూచాడు. రేతఃపతన మైనది. దానితో కలిసిన 
నీటిని ఒక దుప్పి త్రాగి గర్భవతి అయి బుశ్యశృంగుడికి జన్మనిచ్చింది. అతడు తండ్రివద్ద ఆడువారంటే ఎవరో కూడా తెలియని 
ఎకాంతవాసంలో తపోనిష్టలతో పెరుగుతున్నాడు. విభాండకు డొక చిత్రమైన మనిషి. బ్రహ్మచర్యం అతడు పాటించాడు. కొడుకు 
కూడ బ్రహ్మచారిగానే ఉండాలనుకొన్నాడు. తా నొకసారి ఊర్వశిని చూడటం వలన స్థలితుడైనాడు. ఆ తప్పుకూడా కొడుకు 
పట్ట జరుగకూడదని ఆతడిపై ఆడువారి నీడకూడ పడకుండా నట్టడవిలో పెంచాడు. బుశ్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ 
వానలు పడే మహిమ కలవాడు. కాని, వానలు కురిసే లోకాన్ని చూడని వానప్రస్థుడు! 


అంగదేశాన్ని రోమపాదుడు పాలిస్తూ విప్రలపట్ల అపరాధం చేశాడు. రాజ్యంలో వానలు పడక దుర్భిక్షం ఏర్పడింది. 
తప్పు తెలిసికొని రాజు విప్రులను సంతోషపెట్టాడు. వారు బుశ్యశృంగుడిని అంగదేశానికి పిలిపించుమన్నారు. అతడు ఆ 
బుషివిషయం తెలిసికొని నివుణలైన వేశ్యలను తపోవనానికి పంపాడు. విభాండకుడు లేని సమయంలో వేశ్యాపుత్రిక 
బుశ్యశృంగుడిని సమీపించి, తన విలాసాలను ప్రదర్శించింది. ఆమెను వింతమునిగా ఊహించి బుశ్యశ్ళంగు డామెపట్ల 
పురుషభావంతోనే వ్యవహరిస్తూ ఒక వింతస్పందనను పొందాడు. ఆ వేశ్య అతడిని కౌగిలించుకొని, ముద్దాడి, మణితాది 
శబ్దాలు చేసి అతడిని ప్రబోధించింది. నిగ్రహించబడి సుప్తమై ఉన్న బుశళ్యశృంగుడి దేహేంద్రియ చైతన్యం ప్రవృత్తి పట్ల 
జాగృతమైనది. తండ్రి వారించాడు. కానీ, మరునాడు బుశ్యశృంగుడు ప్రబోధితుడైనాడేకాని వేశ్యతో సంపర్కం పొందలేదు. 
రోమపాదుడు తనకూతురైన శాంత నిచ్చి పెళ్ళి చేశాడు. గోశాలలు అతడిపేర రాజ్యమంతా ఏర్పాటుచేశాడు. విభాండకుడు 
ఆసంగతి తెలిసికొని, కొడుకును కోడలిని ఆశ్రమానికి తెచ్చుకొన్నాడు. శాంతాబుశ్యశృ్ళంగులు అరుంధతీ వసిష్ణులవలె, 
లోపాముద్రాగస్తులవలె ఉత్తమ దంపతులై జీవించారు. బుశ్యశృంగుడికథ అందరినీ ఆశ్చర్యకరంగా ఆకర్షిస్తుంది. నిశ్శబ్దంగా 
ఒక నీతిని బోధిస్తుంది. నిర్బంధ బ్రహ్మచర్యం వానలు లేని దేశం వంటిది. గృహస్థాశ్రమధర్మంలో చేసే తపస్సు సుభిక్షమైన 
దేశవైభవం వంటిది. అస్థలిత బ్రహ్మచర్యం లోకశ్రేయస్సును అందించదు. గృహస్థాశ్రమమే సర్వత్రా సమాదరణీయం! 


4. పరశురాముడు : పరశురామనివాసం మహేంద్రపర్వతం. ఆతడి చరిత్ర సారమే ఆ తీర్దసేవన ఫలం. పరశురాముడు 
ఒక విశిష్ట వ్యక్తి. పుట్టింది బ్రాహ్మణవంశంలో, కలిగింది క్షత్రియ తేజం. అది భృగుడి వరంవలన కలిగిన ఒక మిశ్రప్రకృతి. 
బ్రాహ్మణక్షత్రియ స్వభావాల మేలికలయిక పరశురాముడు. “ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం” అన్న సూక్తికి అచ్చమైన ఉదాహరణం! 


పీరిక-33 


“పితృదేవోభవ”, “మాతృదేవోభవ” - అనే ఆర్షసూత్రాలను త్రికరణశుద్ధిగా పాటించే విప్రవీరుడు పరశురాముడు. రేణుకా 
జమదగ్నులు అతడి తల్లిదండ్రులు. తండ్రి తల్లిని చంపుమంటే మారుపలుకకుండా ఆమె తలనరికి పితృవాక్యపరిపాలనం చేసే 
క్షాత్రశక్తి అతడికి ఉన్నది. మానవుడు ప్రమాదశాత్తు-మానసికంగానైనా-పాపంకాని, నేరంకాని చేయవచ్చును. దానికి మరణం 
శిక్ష కాదు. పశ్చాత్తాపమే తరణోపాయమని ఉదారంగా భావించగలిగిన ఉదాత్త ప్రవృత్తి అతడికి ఉన్నది. మానసికంగా పరపురుషుడి 
పొందుకోరిన తల్లినీ, తండ్రిమాటను తిరస్కరించి, శప్పలైన సోదరులనూ బ్రతికించు కొన్నాడు. తల్లిని చంపిన పాపాన్ని 
పోగొట్టుకొన్నాడు. తండ్రికే తన ప్రవర్తనవలన ఒక కనువిప్పు కలిగించాడు. కోపం కంటె శాంతం, సహనం, క్రమ, క్షమించటం 
ఎంతటి ఉత్తమ గుణాలో ప్రదర్శించి చూపించాడు. తండ్రి తన తల్లిని అనురాగంతో ఏలుకొనేటట్లు చేశాడు. తల్లి మానసికమైన 
తన తప్పుకు పశ్చాత్తాపపడి, తనగృహస్థ జీవితాన్ని మరల భగ్నం చేసికొనకుండ భద్రపడటానికి అనువైన శాంతియుత (ప్రమమయ 
కుటుంబాన్ని పరశురాముడు సృష్టించాడు. ఈ ఘట్టంలో పరశురాముడు పరమ బ్రహ్మణ్యమూర్తి! క్షమాశక్తి! 


పరశురాముడి జీవితాన్ని కార్తవీర్యుడి ధూర్తవర్తనం తీవ్రంగా మార్చింది. ఒకనాడు పరశురాము డాశ్రమంలో లేనప్పుడు 
కార్తవీర్యార్దునుడు ససైన్యుడై వెళ్ళి జదదగ్నివలన ఆతిథ్యాన్ని పొంది, కృతఘ్నుడై ఆశ్రమహోమధేనువును బలవంతంగా హరించాడు. 
ఆ సంగతి తెలిసి పరశురాముడు ఉగ్రుడైనాడు; కార్తవీర్యుడిని వెన్నంటి వెళ్ళి పోరులో ఘోరంగా చంపాడు. హోమధేనువును 
తిరిగి తెచ్చాడు. అంతటితో శాంతు డయ్యాడు. 


కాని, మరొకసారి మరొక ఘోరం జరిగింది. కార్తవీర్యుడి పుత్రులు పగబట్టి పరశురాముడు ఆశ్రమంలో లేని నమయంలో 
జమదగ్నిని పట్టి నానాహింసలు పెట్టి దారుణంగా వధించారు. ఆ బాధలు పడుతూ ఆ మహర్షి కొడుకైన రాముడిని ఎలుగెత్తి 
పిలుస్తూ ఆశ్రమమంతా ప్రతిధ్వనించేటట్ల్టు, ఆశ్రమవాసులంతా రోదించేటట్లు, దారుణ వేదనను అనుభవిస్తూ చనిపోయాడు. 
రేణుక ఘోరమైన ఆ హత్యను చూచి దిక్కులదిరేటట్లుగా రోదించింది. ఆ కరుణభయంకర దృశ్యాన్ని పరశురాముడు చూచాడు. 
అపరరుద్రుడైనాడు. పరశువుకు పదునుపెట్టాడు. హైహయులను నిర్దాక్షిణ్యంగా చంపి, అయిదు మడుగులలో రక్తం నింపాడు. 
ఆ రక్తంతో తండ్రికి తర్పణాలిచ్చాడు. శాంతించాడు. తపోమయ జీవితాన్ని మహేంద్రపర్వతంమీద గడుపుతున్నాడు. 


మహేంద్ర పర్వతాన్నీ, పరశురాముడినీ స్వయంగా దర్శించిన ధర్మరాజు గొప్ప నీతిని నేర్చుకొన్నాడు. పితృభక్తి, క్షమ, 
శాంతం, తపస్సు- అనే విప్రధర్మాలు మనిషిని మహనీయుడిగా చేస్తాయి. పరులవలన అపకారం పొందినప్పుడు దానికి 
ప్రతీకారం చేసే పరాక్రమాన్ని ప్రదర్శిస్తే అతడు మహావీరుడుగా మారుతాడు. ఒకేవ్యక్తిలో ఈ బ్రాహ్మణ క్షత్రియగుణాలు 
ఉండటం విశేషం! ఈ జ్ఞానతీర్ధంలో మునిగిన ధర్మరాజు అరణ్య, అజ్ఞాత వాసాలలో బ్రాహ్మణ స్వభావాన్నీ, యుద్దషట్కంలో 
క్షత్రియపరాక్రమాన్నీ ప్రకటించి పరశురామ దర్శన తీర్ధసేవన ఫలాన్ని జీవితంలో పండించుకొన్నాడు. 


ద్రౌపదీ భీములు ధర్మజు డనుసరిస్తున్న క్షమాగుణం బ్రాహ్మణధర్మమని వాదించారు. ధర్మజుడు అదనెరిగి మహాప్రయత్నం 
చేసి మహాయుద్దంలో మహాఫలాన్ని పొందటం వీరధర్మ మనీ, ఆ సమయం వచ్చేంతవరకు క్షమతో తపస్సే శరణ్యమనీ 
ప్రబోధించాడు. క్షత్రియలోకసంహారం చేసిన రౌద్రమూర్తి పరశురాముడు. ధర్మజుడు దర్శించినప్పుడు పరశురాముడు తపశ్శాలి, 
శాంతమూర్తి. ఆరణ్యపర్వంలో ఆయనను అట్టా దర్శించటమే ఉచితం. అతడి కథ భావికథా జీవితానికి ఒక దివ్యస్పూర్తి! 
ధర్మజుడు ప్రసన్న పరశురాముడు! 


5. చ్యవనుడు-సుకన్య : చ్యవనుడు ఒక అపూర్వవ్యక్తి; సుకన్య ఒక విచిత్రవ్యక్తి. ఈకథను చెప్పటంలో నన్నయ 
అపూర్వవ్యంగ్యవైఖరిని అనుసరించి కథార్థాలను భావనామయం చేశాడు. విశ్వనాథ సత్యనారాయణగారు ఈ కథనుగురించి 
విశేషంగా వ్యాఖ్యానించారు. (చూడండి: “నన్నయగారి ప్రస న్నకథాకలితార్థయుక్తి ) రోముశుడు ఒక సరోవరతీరంలో శర్యాతి 
యజ్ఞ ప్రదేశాన్ని ధర్మరాజుకు చూపిస్తూ- “ఇక్కడ భృగుపుత్రుడైన చ్యవనుడు శర్యాతి అనే రాజుకూతురు సుకన్యను పెండ్లాడి, 


పీరిక-34 


అతడి యజ్ఞంలో ఇంద్రుడిని లెక్కచేయకుండా ఆశ్వినులను సోమపీథులను చేశాడు” - అని చెప్పాడు. ధర్మజుడు అది ఎట్లా 
జరిగిందో వివరించుమన్నాడు. 


ఈకథలో కేంద్రబిందువు చ్యవనుడు సుకన్యను పెండ్డిచేసికొనటం. దానికి పూర్వ కథ - దాని తరువాతి కథ అని 
ఉపాఖ్యానం రెండుగా విభక్తమౌతుంది. చ్యవనుడు ఒక సరోవర తీరంలో వీరాసనంలో ఉండి పెక్కువేలేండ్లు తపన్సు చేశాడు. 
అతడు కన్నులు ఇంచుక తెరిచి తపస్సు చేస్తున్నాడు. చుట్టూ పుట్టలూ చెట్టూ తీగలూ క్రమ్ముకున్నాయి. కాని, అతడి కన్నుల 
కాంతికి మాత్రం అడ్డం ఎదీ రాలేదు. అతడి కన్నులు ఆ పుట్టలో చెట్లలో మెరుస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం చూస్తే అద్భుతంగా, 
ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరైనా సాహసం కలవారు వస్తే ఆ మెరిసే పదార్థా లేమిటో తెలిసికొనాలని ప్రయత్నించే ప్రేరణ 
కలిగించేవిగా అతడి కన్నులు మెరిసిపోతున్నాయి. 


ఒకసారి శర్యాతి ఆ సరోవరతీరానికి వనవిహారానికై వచ్చాడు. అతడి వెంట నాలుగువేల మంది రాణులు కూడా 
వచ్చారు. వారిరక్షణకై విపుల సైన్యం కూడా వచ్చింది. వారందరిలో “అతిశయరూప యౌవన గర్విత' ఆతడికూతురు సుకన్య. 
ఆమె చెలికత్తెలతో కలిసి అడవిలో తిరగటం మొదలు పెట్టింది. చ్యవనుడున్న వుట్టలోనుండి మిడుగురు పురుగుల వలె 
మెరుస్తున్న ఆ కాంతులను చూచింది. ఉత్కంఠ పెరిగింది. ఆదేమిటో తెలిసికొందామని ఆ పుట్టను త్రవ్వించింది. చ్యవనుడు 
కళ్ళను నిమీలితం చేశాడు. కొంతసేపు అదృశ్యుడైనాడు. ఆమె కక్కడ ఎమీ కనబడలేదు. తిరిగి తండ్రి వద్దకు వెళ్ళింది. 


శర్యాతి సైనికులందరికీ మలమూత్రనిరోధ మేర్పడింది. కారణం తెలియక శర్యాతి బాధపడుతున్నాడు. సుకన్య 
తాను చేసిన పని చెప్పి ఆ వికారానికి తనపని కారణమై ఉండవచ్చునన్న ఊహ నందించింది. శర్యాతి చ్యవనుడు తపస్సు 
చేసికొంటున్న చోటికి వచ్చాడు. అస్థిపంజరంవలె చిక్కిశల్యమై ఉన్న పరమవృద్దుడైన చ్యవనుడిని చూచాడు. కూతురు చేసిన 
తప్పునకు క్షమాపణ కోరాడు. సైన్యాన్ని బాధనుండి విముక్తి చేయుమని ప్రార్థించాడు. చ్యవనుడు వింతకోరిక కోరాడు. సుకన్య 
నిచ్చి పెళ్లి చేస్తే సైన్యానికి కలిగిన బాధ తొలగుతుందని పేర్కొన్నాడు. గత్యంతరం లేక కన్య నా బుషి కిచ్చి శర్యాతి 
రాజధానికి తిరిగిపోయాడు. 


ఇంతవరకు కథలోని పూర్వభాగం. ఇకపై ఉత్తరభాగం. సుకన్య పుట్ట త్రవ్వించటం ఇందులో కీలక సమస్య. సుకన్య 
యౌవనగర్వంతో ఆ పని చేసింది కానీ, అవినయంతో కాదు, అయోగ్యప్రవర్తనవలన కాదు, ఆమె సార్థక నామధేయురాలు, 
పుట్టను త్రవ్వించి చ్యవనుడి తపస్సును భగ్నంచేసింది. ఆతడు సుకన్యను వరించాడు. వేలేండ్ల తపస్సు తరువాత అతడు 
ఒకయింటి వాడవ్వాలని అనుకొన్నాడు. కథ ఎట్లా ఉన్నదంటే 5 సుకన్య(తగిన ఉత్తమురాలైన కన్య) కొరకే చ్యవనుడు తపస్సు 
చేస్తున్నాడా? ఆమె దొరికింది కాబట్టి ఇక కళ్ళు నిమీలితం చేసి, ఆలోచించి, ఆమెను దక్కించుకొనే యత్నంలో భాగంగా 
శర్యాతి సైన్యానికి ఇబ్బంది కల్పించాడా? సైన్యాన్ని దక్కించుకోవాలంటే శర్యాతి సుకన్యను తప్పక ఇవ్వాలి. లేకపోతే” అంతవృద్దుడికి 
నాకన్య నివ్వటం ఎట్టా”? అని ఎన్నో అడ్డు ప్రశ్నలు వేయవచ్చును. చ్యవను డెంతటి తపస్వియో అంతటి వ్యూహనిపుణుడి 
వలె కనబడతాడు. చివరకు తాను కోరుకొంటున్న భార్యను శర్యాతి సుముఖత్వంవలన సులభంగా పొందగలిగాడు. విచిత్రమేమంటే 
ఈ వ్యూహంలో సుకన్య మనస్సును తెలిసికొనే సమస్యే రాలేదు. ఆమె తండ్రి ఆనతికి బద్భురాలు. సైన్యం కొరకు సుకన్యను 
దానంచేసి తండ్రి వెళ్ళిపోయాడు. ఇష్టమున్నా లేకపోయినా వృద్దమునితో సుకన్య కాపురం చేయవలసి వచ్చింది. ఆమె యౌవనంలో 
ఉన్నది. అతడు ఆమెతో కామకేళి జరిపే వయస్సులో లేడు. అయినా ఆమెను వివాహమాడాడు. చ్యవనుడు తపస్సులో 
వయసునంతా వ్యయం చేశాడు. గృహస్థాశ్రమధర్మం నిర్వహించటం జీవితపరమార్థమనుకొన్నాడు, మరి ఆ వృద్ధుడికి ఆ 
తపస్సు తోడ్పడుతుందా? 


పీర్రిక-35 


ఇది ఒక పెద్దప్రశ్న. భార్య తోడ్పాటుంటే భర్తతపస్సు గృహస్థాశ్రమ ధర్మ ఫలాన్ని పొందటానికి సమర్థమౌతుంది. ఆ 
రహస్యాన్ని చ్యవనుడు తన జీవితంలో ఆవిష్కరించ దలచాడు. చ్యవనుడు నవయౌవనవతి అయిన తన భార్యను అభిమత 
కేళీసొఖ్యాలతో తృప్పురాలిగా చేయవలసిన ధర్మం తనకు ఉన్నదని మనసారా భావించిన మహానీయుడు. దానికి తన తపస్సుతో 
ఒక కార్యరూపాన్ని ఇవ్వాలి. అయితే. అందుకు సుకన్య సంకల్పశుద్ది కూడా కావాలి. మరొకమాటలో చెప్పాలంటే ఆమె పాతివ్రత్య 
దీక్షావ్రత శక్తికూడా కావాలి. ఆ రెండూ కలిస్తే గృహస్థ ధర్మఫలసిద్ధి ఏర్పడుతుంది. 


హో 


ఉత్తరభాగం ఇక్కడ మొదలౌతుంది. చ్యవనుడు చాల లోతైన మనిషి. ఎక్కడా బయట పడడు. పుట్ట త్రవ్వించినప్పుడు 
కొంత కొంటెపిల్లవలె కనిపించినా సుకన్య పెండ్లి అయిన తరువాత భర్తకు పరమభక్తితో పరిచర్యలు చేస్తున్నది. ఆమెకు 
పరిచర్యాభాగ్యమే కలుగుతున్నది కాని భర సమాగమసుఖం అందటంలేదు. ఆమెకూడా అసంతృప్తిని ప్రకటించలేదు. భర్త 
ఎంత నిండుగా బైటపడకుండా ఉంటాడో భార్యకూడా అంత నిండుగా బైటపడకుండా ఉంటున్నది. ఆమె చ్యవనుడి కంటె 
రెండాకులెక్కువ చదివిందా అనిపిస్తుంది. 


పుట్టనుండి బైటపడిన తరువాత చ్యవనుడికి పట్టుమని తపస్సు కుదరటం లేదు. తన యిల్లు, ఇల్లాలు కుదుటపడితే 
తప్ప అతడికి శాంతి లేదు. అతడిలో అతడే అన్వేషణ మొదలు పెట్టాడు. ఆతడు యువకుడు కావాలి, సుకన్యకు సుఖాన్ని 
పంచిపెట్టాలి. దేవతలలో యౌవనాధిదేవతలు ఆశ్వినులు. వారిని ఉపాసించాడు. వారు ప్రసన్నులైనారు. మార్గం వేశారు. 


ఒకనాడు ఒంటిగా ఆశ్వినులు సుకన్యను కలిశారు. ఆమె యోగక్షేమాలు తెలిసికొన్నారు. వారు నవ్వి “అయ్యో! ఇట్టి 
అందం, యౌవనం కలిగి ఉండి కూడా కామోపభోగాలకు పనికిరాని ముదుసలిని పెళ్ళాడి, నీ వయసును వృథా చేసికొంటున్నావు. 
ఇప్పుడైనా సరే, నీ వయోరూపాలకు తగిన వరుడిని వరించుము. మేం వాడిని తెచ్చి నీ కిస్తాం' అన్నారు. సుకన్య వారి 
మాటలకు అడ్డువచ్చింది. “నాకు చ్యవనుడిమీద ఎప్పుడూ ప్రీతి ఉంటుండగా మీ రిట్లా మాట్లాడటం ఉచితమా?” అని చెప్పి, 
వారి నక్కడే ఉంచి, వెంటనే భర్తవద్దకు వెళ్ళి వా రన్నమాటలు చెప్పింది. సుకన్య ఎంత శీఅవతియో అంత లోకజ్ఞురాలు. ఆ 
మాట లన్నవారు అశ్వినీదేవతలు. వారు ఆశ్రమ ప్రాంతానికి ఊరక రారు. ఊరక ఏ ప్రసక్తీ తేరు. వారన్న మాటలలో ఏ భావి 
భాగధేయాలు దాగి ఉన్నాయో? అయినా, వా రన్న మాటలు తన మనసులో లోలోన దాగి ఉన్న కోరికనే తెలుపుతున్నాయి. 
భర్తయందు భక్తి ఉన్నది. అది అచంచలం. కాని ఆతడివలన ఆమె రక్తిని కూడా కోరుకొంటున్నది. అశ్వినులా తగిన వరుడిని 
వరించుము, మేము తెచ్చి ఇస్తా మంటున్నారు. ఆమె మనసులో భర్త తప్ప మరొకరు లేరు. కాబట్టి ఆమె మరొకరిని 
సూచించలేదు, కాని, భర్త యువకుడు కాడు. ఇదీ సత్యమే. అదీ సత్యమే. ఇది ఆమె జీవిత వాస్తవం కూడా. ఆమె ఆశ్వినుల 
మాటలు వెంటనే భర్తకు చెప్పటం వలన చ్యవనుడు ఆమె పతివ్రత అని నిశ్చయించాడు. ఎట్టా? మరొకరిని ఆమె 
కోరుతున్నట్లయితే దేవతలకు రహస్యంగా నివేదించుకొని వారి దయవలన మరొక యువకుడితో ఇష్టసుఖా లనుభవించి 
ఉండేదే. కాని, తగిన వరుడిని తెచ్చి యిస్తామని ఆశ్విను లన్నప్పుడు కూడా ఆమె హృదయంలో చ్యవనుడే స్మరణయందు 
నిలవటం ఆమె పాతివ్రత్యాన్ని ప్రకటించింది. 


ఇది ఒక విధంగా ఆమె శీలపరీక్ష. ఆమె నెగ్గింది. ఆశ్వినులు సంతోషించారు. చ్యవనుడు తన వ్యూహం ఫలించినందుకు 
సంతోషించాడు. ఆశ్వినులు చెప్పినట్టు చేయుమని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె వివేకవతి. “నాకు నవయౌవన వరుడి' ని 
ప్రసాదించండని ఆశ్వినులను వేడింది. అత డెవరో ఆమె చెప్పలేదు. 


ఆశ్వినులు కొలనులో దిగి మునిగారు. వారివెంట చ్యవనుడు కూడా కొలనులో మునిగాడు. అందరూ 
నవయౌవనాకారులై బయటికి వచ్చారు. “మాలో ఒకరిని ఎన్నుకొను” మని ఆశ్విను లన్నారు. సుకన్య యువకుడైన తన భర్తనే 
ఎన్నుకొన్నది. ఆశ్వినులు సంతోషించారు. 


పీరిక-36 


చ్యవనుడి మహావ్యూహంలో ఆశ్వినులు భాగస్వాము లని సుకన్యకు తెలియునా? తెలిస్తే కథ ఇట్లా నడవదు. ఆమె 
కొంత ఊహించి ఉండవచ్చునని కొందరు భావించారు. సారమతులు లోనారసినంత లోతు ఈ ఉపాఖ్యానంలో కనబడుతుంది. 


చ్యవనుడు తనకు తాను నవయౌవనుడిగా సృష్టించుకొనటానికి తోడ్పడిన అశ్వినీదేవతలకు యజ్ఞాలలో సోమపానంలో 
భాగం కల్పించాడు. ఎదిరించిన ఇంద్రుడిని తన తపోబలంతో తలవంచేటట్లు అంగీకరించేటట్లు చేశాడు. యజ్ఞం శర్యాతి చేత 
చేయించాడు. ఆశ్వినులకు తాను ఆ ఫలాన్ని అందించాడు. 


ఆరణ్యపర్వంలో కర్మప్రధానమైన యజ్ఞయాగాదులకంటె తపస్సు ముఖ్యమనే మహాతాత్సర్యం నిరూపించబడింది. 
తపస్సువలన కర్మభక్తిజ్ఞాన ఫలాలను పొందవచ్చునన్న పరమతాత్పర్యాన్ని చ్యవనుడి కథ వెల్లడిస్తున్నది. పురుషుడిలోని తపశ్శక్తిని 
గృహస్థాశ్రమ ధర్మరక్షణశక్తిగా మలచి పోషించే మహాశక్తి గృహిణి. ఆమె సుకన్య. అందుకే దీనికి సౌకన్యోపాఖ్యానం అనే 
పేరుంది; చ్యవనుడి తపశ్శక్తి వలన వైడూర్యపర్వతం ఆర్బీకపర్వతంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇది చ్యవన చరిత్రం. 


6. మాంధాతృడు : ఇంద్రుడి అర్థసింహాసనాన్ని అధిరోహించిన ఇక్ష్వాకువంశ చక్రవర్తులలో ఇతడు ప్రసిద్ధుడు. అతడు 
అజగవమనే ధనువుతో, దివ్యాస్రాలతో, అభేద్యకవచంతో ఎన్నో యుద్దాలు చేశాడు. పరిపూర్ణ దక్షిణలతో ఎన్నో యాగాలు 
చేశాడు. పుట్టగానే ఇంద్రుడి చూపుడు ట్రేలినుండి అమృతం త్రాగిన ఈ వీరుడు తనదేశంలో అనావృష్టి ఎర్పడ్డప్పుడు ఇంద్రుడితోనే 
యుద్ధంచేసి మేఘాలచేత వర్షం కురిపించాడు. ఇతడి గాథ వింటూంటే అర్జునుడి చరిత్రకు ఆచార్యకం వంటిదిగా మన 


7. సోమకుడు : యజ్ఞకర్మకంటె తపస్సు గొప్పదని చెప్పేకథ- సోమకుడనే రాజర్షిది. సోముకుడు యజ్ఞం చేసి, 
అందులోనుండి జంతుడనే పేరుకల కొడుకును పొందాడు. అతడి నూర్వురు భార్యలూ ఆ బాలుడిని అల్లారు ముద్దుగా 
పెంచారు. కాని ఒక కొడుకు ఏకారణంవలన నైనా చనిపోతే తనవంశం ఎం కావాలి? అనే ప్రశ్న అతడికి కలిగింది. జంతుణ్లీ 
బలిపశువుగా ఉపయోగించి అతడి మెదడునూ, రక్తాన్నీ హోమంచేసి యజ్ఞం చేస్తే నూరుగురు కొడుకులు పుడతారనీ, వారిలో 
జంతుడు పెద్దవాడౌతాడనీ, ఒక బుత్విజుడు చెప్పాడు. సోమకుడు యజ్ఞం చేశాడు. పుత్రశతాన్ని పొందాడు. అయితే ఆ యజ్ఞం 
చేయించిన బుత్విజుడు చనిపోయి నరకంలో యమయాతనలు పడుతున్నాడు. సోమకుడు ఉత్తమలోకాలకు పోతూ బుత్విజుడికి 
తన యజ్ఞం చేయటంవలన ఆ నరకబాధ ఎర్పడిందని తెలిసి, తన తపోయజ్ఞఫలాన్ని పంచి అతడిని కూడా ఉత్తమలోకాలకు 
తీసికొనిపోయాడు. పుత్రుడిని యజ్ఞం చేసి పొందు కాని, పుత్రుడిని యజ్ఞపశువుగా చేసి యజ్ఞం చేయకు - అన్నది ఈ తీర్ధగాథా 


సందేశం! 


8. భరతుడు : చంద్రవంశ చక్రవర్తులలో వంశకర్తగా ప్రసిద్ధి చెందిన భరతుడు ప్లక్షావతరణ మనే యమునా తీర్థంలో 
అనేక యాగాలు చేసి సర్వలోకాలనూ చూచాడు. రోమశుడు ధర్మరాజును కూడా ఆ తీర్ధంలో స్నానంచేసి సర్వలోకా లను 
దర్శించుమని హితువు చెప్పాడు. ధర్మజుడు తమ్ములతో సహా స్నానం చేశాడు. స్నానంచేసి, ధర్మరాజు మాత్రం తాను సర్వలోకాలనూ 
దర్శించినట్లు ప్రకటించుకొన్నాడు - 


శా, “దేవర్షి ద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీ లోకముల్‌ 
దేవాధీశ్వరు( జూచితిన్‌ మజియు నద్దేవేంద్రునొద్దన్‌ సగాం 
డీవోద్దామమహాభుజార్గళు. గిరీటిన్‌ సవ్యసాచిన్‌ జయ 
శ్రీవిభాజితు6 బార్జు. జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!' (ఆర. 3.222) 


పీరిక-37 


ఈ ఒక్క నిదర్శనం చాలు - ధర్మజుడు (న తీర్థంలో స్నానం చేసినా ఆ తీర్ధ మాహాత్మా్యానికి కారకుడైన మహాత్ముడు 
పొందిన మహితానుభూతిని తాను కూడా పొందాడనటానికి. ధర్మజుడి తీర్థయాత్రల పరమార్గమే అది. ఒక్క ధర్మరాజులో 
యుగయుగాల పుణ్యపురుషుల తేజం సంపుటీకరించబడిందనటానికి ఆరణ్యపర్వంలోని పుణ్యతీర్ణ సేవాఘట్టం పరమోదాహరణం. 


9. శిబిచక్రవర్తి : ఇంద్రాగ్నులు శ్యేనకపోతరూపాలతో శిబి చక్రవర్తి దానశీలాన్ని పరీక్షించినప్పుడు తన శరీరాన్ని దానంగా 
ఇచ్చి శబ్దబ్రహ్మం ఉన్నంతకాలం నిత్యకీర్తి పొందిన దానవీరుడు శిబి చక్రవర్తి. అతడి క్షేత్రం భృగుతుంగపర్వతంమీద ఉన్నది. 
ఆగ్రితుల కొరకు శరీరాన్ని గాని, చివరకు స్వర్గ సౌఖ్యాలను గాని త్యాగం చేయగలిగే మహిమోన్నతుడు ధర్మరాజు. ఆతడిలోని 
త్యాగవీరం ఆ తీర్ధసేవనం వలన దృఢపడిఉంటుంది. 


10. అష్టావక్రుడు : 


క. “అలయక యేండ్లు గడుం బె 
క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ 
ద్ధుల లక్షణమే? జ్ఞానము 
గలండేనిన్‌ బాలుడయినం గడు వృద్దు మిన్‌). (ఆర. 3.248) 


అన్న సూక్తికి అష్టావక్రుడి చరిత్రం చక్కని ఉదాహరణం. కురుసభలో ద్రౌపది అడిగిన ధర్మసందేహాన్ని ధర్మరాజొక్కడే 
తీర్చగలడని భీష్ము డన్నాడు. జ్ఞానానికీ, వయసుకూ, సొగసుకూ సంబంధం లేదన్న సత్యం భారతమంతా వినబడుతుంది. 
ధర్మజుడు విశ్వసించిన ధర్మాలలో ఇది ఒకటి. రాజసూయంలో శ్రీకృష్ణుడిని వృద్ధుడని పూజించలేదు. జ్ఞానవృద్భడనే గౌరవించాడు. 


11. యవక్రీతుడు : 


క “గురుశుశూష యొనర్చుచు. 
బరమక్షేశమున. జేసి పడసిన విద్యల్‌ 
స్ఫురియించు. గాక గురుముఖ 
విరహితముగ6 బడసినవియు వెలయునె యెందున్‌?” (ఆర. 3,282) 


అనే నీతికి చక్కని ఉదాహరణం యవక్రీతుడిచరితం. రోముశుడు రైభ్యాశ్రమాన్నీ, భారద్వాజాశ్రమాన్నీ చూపించి, ఆ 
తపోవిద్యా కేంద్రాలలో జరిగిన రెండు ఉదంతాలను పేర్కొని, గురుముఖతః చదువని విద్యావంతులు, యజ్ఞంవలన విద్యను 
పొందిన పండితులు ఏవిధంగా మదమాత్సర్యాలకు గురి అయి నశిస్తారో వివరించి చెప్పాడు. సంతత జ్ఞాన విద్యార్థిగా 
ధర్మజుడు పెద్దల వలన పొందిన జ్ఞానాన్ని ఉపాసిస్తున్నవాడు. దుర్యోధనుడు ఈతడి వలె కాక విపరీత ప్రవృత్తి కలవాడు. 
వారిరువురి విద్యావిభవ తారతమ్య పరిశీలనకు ఈ కథ ఎంతో తోడ్పడుతుంది. మంత్రతంత్రాలతో విద్యను గడించి, మిత్రుడి 
భార్యను కామించి చివరకు రైభ్యుడి మంత్రశక్తికి బలియైన భరద్వాజ పుత్రుడు యవక్రీతుడు దుర్యోధనతుల్యుడు. తమ్ముడు 
చేసిన పితృహత్యకు ఉపశమనక్రియలు చేసి, తమ్ముడికి మేలు చేయబోయిన అర్వావసుడికి తమ్ముడు కపటియై కీడు 
చేయబోయాడు. దేవతలు అర్వావసు సత్యశీలాన్ని మెచ్చి అతడికి వరాలిచ్చారు. చని పోయిన బంధుమిత్రులందరు అతడివలన 
బ్రతికారు. రైభ్య భరద్వాజాశ్రమాలలో జరిగిన కథలవలన దేవతలు చెప్పిన సారాంశమిది- గురుశుశూషా సంతోషకరుడైన 
వాడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపార్టించగలుగుతాడు అని (3.283), యవక్రీతుడి క్షేత్రంలో నివసిస్తే దురితవిముక్తుడౌతాడని, ఇక్కడితో 
ధర్మరాజు తీర్థయాత్ర ముగుస్తుంది. ధర్మజుడు బ్రహ్మజ్ఞాని అయినాడని, దురితవిముక్తుడైనాడని వస్తుధ్వని. 


పీరిక-38 


నన్నయ సూచించినట్లుగా ఈ పుణ్యతీర్ధ కథలకు కూడా ఒక క్రమం తెలిసి చదివితే” కథాక్రమం బతి రమ్యంబు” 
(2.354). క్రమం తెలియకుండా చదివినా కథ రమ్యంబు” (3-397). ఇది నన్నయ శిల్పం. 


ఉపాఖ్యానాలలో కూడ అనుసృజనాత్మకత : 


అఖ్యానంలో వలెనే, ఉపాఖ్యానాలలో కూడా నన్నయ రచనలో అనుసృజనాత్మకత అడుగడుగునా కనబడుతుంది. 
తీర్ధ మాహాత్మ్యాలలో కూడా నన్నయ గంటం ఆ ప్రతిభను ప్రదర్శించింది. మచ్చు కొకటి రెండు గమనిస్తే చాలు. 


1. అగస్త్యుడు లోపాముద్రను వివాహం చేసికొని, ఆమెను వెంటపెట్టుకొని గంగాద్వారక్షేత్రంలో తపస్సు చేస్తూ 
ఉంటాడు. లోపాముద్రా రూపయౌవన వైభవం అతడిలో మన్మథడ్రేరణను కలిగించింది. ఆ ఘట్టంలో వ్యాసుడు చెప్పే పద్ధతి 
కంటె నన్నయది శిల్ప్ససుందరం. మూలం : 


“తతో బహుతిథే కాలే లోపాముద్రాం విశాంపతే, 

తపసా ద్యోతితాం స్నాతాం దదర్శ భగవానృషిః. 

స తస్యాః పరిచారేణ శౌచేన చ దమేన చ, 

శ్రియా రూపేణ చ ప్రీతో మైథునాయాజుహావ తామ్‌.” (3.95.13-14) 


నన్నయ తీర్చరితనం : 


'నీచతరనాభిజపల వి 

లోచనం బృథుజఘనచక్ర లోపాముద్రం 

జూచి మునీంద్రుడు మన్మథ 

గోచరు.డై దాని. బ్రీతి.గూడంగం దివింన్‌. (ఆర. 2.332) 
నన్నయ తీర్చిన లోపాముద్ర శృంగార విభావం. “మన్మథ గోచరుడై' అనే మధురమైన అభివ్యక్తి నన్నయకే దక్కింది. 


“ప్రీతో మైభునాయాజుహావ తాం” అన్న గ్రామ్యధోరణి కంటె “ప్రీతిం గూడ(గం దివిరెన్‌” అన్న నాగరక ధోరణి నాణ్యంగా 
ఉన్నది. 


2. అగస్త్యుడు వాతాపి జీర్ణం అని కడుపు నిమురుకొన్నాడు తెలుగులో మరొకవిశేషం కూడా ఉన్నది. మూలంలో 
పిడుగువంటి అపానవాయువును వదలినట్టున్నది. తెలుగులో గర్రన త్రేన్సినట్లున్నది. ఎంత జెచిత్యదృష్టి? గమనించండి: 


మూలం : “తతో వాయుః ప్రాదు రభూ దధస్తస్య మహాత్మనః, 
శబ్దేన మహతా తాత! గర్జన్నివ యథా ఘనః”. 


నన్నయ : ‘కడుపు దడవిగొనుచు. గజ్జన6 ద్రేంచిన 
నసుర జీర్ణమయ్యె నాక్షణంబి. (ఆర. 2.343) 


(3) తీర్థయాత్రలను గురించి ఆరణ్యపర్వంలో బుషిత్రయం చెప్పిన వర్ణనలు మూలంలో విపులంగా ఉన్నాయి. 
అందులో మొదట నారదుడు, చివర రోమశుడు, మధ్య ధౌమ్యుడు చెప్పిన అంశాలున్నాయి. ఆ ముగ్గురిలో ధౌమ్యుడిది 


పీరిక-39 


అంత ముఖ్యం కాదు. అట్లని అతడిని కాదనటానికి వీలులేదు. దివ్యర్శుల కెన్నివిషయాలు తెలియునో పాండవ పురోహితుడికి 
కూడా అన్ని తెలియునని చెప్పటమే అందులోని వస్తుధ్వని. అయితే, మూలంలో ధౌమ్యుడు నాలుగు దిక్కులా ఉన్న తీర్జాలను 
నాలుగు అధ్యాయాలలో చెప్పినట్టున్నది. నన్నయ దాని నొక పద్యభాగంలోకి కుదించి బెచిత్యాన్ని పాటించాడు. 


ఉ. “నాలుగు దిక్కులందును వినన్‌ విదితంబగుచున్న పుణ్యతీ 
ర్జాలి తెజం గెటుంగగ మహాత్ముండు ధౌామ్యు6 డజాతవైరి కం 
దోలినం జెప్పుచున్నతజి నొప్పుగ రోమశు. డేంగుదెంచిె....!” (ఆర. 2.290) 


శాస్రేతిహాసాన్ని కావ్యేతిహాసంగా మలచే కిటుకుల్లో ఇటువంటి సంగ్రహీకరణలు ముఖ్యమైనవి. ఆ వివరాలు లేకపోతే 
కావ్యత్వానికీ, కథాశక్తికీ ఏమీ లోపం లేదని నన్నయ తీర్చు. 


అరణ్య రమణీయత - నన్నయ ఆత్మీయత : 


గోదావరీనదిని, వేంగీసీమను ఆత్మీయంగా (ప్రేమించిన ఆంధ్రకవి, ఆదికవి నన్నయ. అందువలననే నదులన్నా, 
వనాలన్నా, తోటలన్నా, ప్రకృతి సౌందర్య విలసితాలైన పర్వతారణ్యాలన్నా నన్నయకు మనసు మత్తెక్కుతుంది. ఆరణ్యపర్వంలో 
ప్రకృతి పొత్తిళ్ళలో పెరిగినట్లున్న ప్రాంతాలను నన్నయ ఆత్మీయతతో వర్ణించాడు. అటువంటి వాటిల్లో గంధమాదన పర్వతం 
నన్నయకు నచ్చిన క్షేత్రం. గోదావరీ ప్రకృతి సౌందర్యాన్ని గంధమాదనంలో బింబప్రతిబింబ భావంగా దర్శించాడు. నన్నయ 
ఆత్మసంగీతం అక్కడ ప్రకృతివర్ణనపద్యాలలో అక్షరరమ్యంగా అవతరించింది. 


గంధమాదన పర్వత సానువులలో సహజ రముణీయంగా ఉన్న ప్రకతి ఒడిలో ద్రౌపదీ భీములు ప్రసన్నంగా 
విహరిస్తున్నారు. వారి ఆనందానికి ప్రతీకయా అన్నట్లు సహస్రదళకమలం వారిముందు పడింది. అదొక మధురమైన తన్మయ 
సన్నివేశం. పఠితను ఒక పద్యంతో నన్నయ్య ఆ రసానుభూతిలో అక్షరమ్యత అనే సాహితీ కళామంత్రంతో ముంచుతాడు. ఆ 
పద్యం ఇది. 


చ.  “అలఘులు గంధమాదన మహా ధరణీధర సానురత్న వే 
దుల(బవమాననందను(డు ద్రోవదియున్‌ విహరించుచున్నచో 
లలిత సహస్ర పత్రకమలంబు సమీరవిధూతమై మహీ 
తలముపయిన్‌ వడిం బడియె( దద్దయు. బొల్పు6గ వారిముందటన్‌'. (ఆర. 3.310) 


ఓజస్సులో ప్రసాదం కలిపి భద్రగజంవలె పద్యాన్ని నడిపే రచన నన్నయకు ఆత్మీయం. అందువలననే ప్రసిద్ధికెక్కిన 
నన్నయ పద్యాలు చాలావరకు ఈ పాకంలోనే పడి రుచిగా ఉంటాయి. ఉదాత్తవస్తు వర్ణనంలో నన్నయ శైలి ఈ రమ్యతను 
వెలారుస్తుంది. దీన్ని అక్షరరమ్యత అనీ, అక్షరమైన ఆస్వాదనీయత్వం అనీ పిలుస్తాం. 


ప్రకృతిని వర్ణించేటప్పుడు నన్నయ పద్యంవలె వచనాన్ని కూడ అక్షరరమ్యం చేస్తాడు. భీముడు గంధమాదనం మీదకు 
పోయి కుబేరుడి వనంలో ఒక సరోవరం చూచాడు. ప్రకృతి రమణీయంగా ఉన్నది. సరోవరస్నానం సరసంగా సాగింది. నన్నయ 
వచనం అక్షరరమ్యంగా స్పందించింది. 


“చని చని పవనవశ సంచలిత తటమహావన తమాల తాల హింతాల విశాల కదళీదళ వీజ్యమాన శీతలజల 
పరిపూర్ణంబైన యొక్క సరోవరంబు౯ గని యందు. గృతావగాహుండై నవనలినదళమృణాల వలయాలంకృతుం డగుచు దాని 


పీర్రిక-40 


వెలువడి యనేక యోజన విస్తారాయామ రమణీయం బైన కదళీషండంబు. జొచ్చి యందు శంఖధ్యానంబు. జేసిన” -(ఆర. 
3.313) 


భీముడే కాదు నన్నయకూడా ఈ వచనంలో నాదమాధుర్యాన్ని శంఖధ్యానంగా వినిపించాడు. ఇది నన్నయ ఆత్మీయత 
అక్షరరమ్యతగా అవతరించే తీరు. 


కొండ కొమ్ములలో మేఘాలు క్రమ్ముకొంటున్నాయి, చరియలలో ఏనుగులు తిరుగుతున్నాయి. ఆ రెంటికీ తేడా 
గుర్తించలేని ఒక మబ్బులు క్రమ్మిన కొండ ప్రకృతి సౌందర్యం నిండారిన సుందర సన్నివేశం - భయద గంభీర సుందరంగా 
ఉన్నది. నన్నయ అటువంటి సన్నివేశంలో ఒడలు మరచి పరవశిస్తాడు. ఆ అనుభూతిని అతడి కవిత మోసుకొని వస్తుంది. ఈ 
సీసం ఆ రమ్యతకు ఒక రమణీయ అక్షరశిల్బం! 


ప్రీ “వారిధారల ననివారిత నిర్గళ । ద్దానధారల6 దటిద్దామములను 
దశన ధామంబుల నశనిఘోషంబుల । ఘోరబృంహిత బృహద్దోషణముల 
నివి ఘనబృందంబు లివి గజయూథంబు । లని విచారింపంగ నక్కజంబు 
లై లలితోత్తుంగ శైలశృంగంబుల ౯1 ద్రిమ్మరు జలధర ద్విరదతతుల 


ఆ. విస్మయంబుతోడ వీక్షించుచుం జని | రజతగిరి సమీప రమ్యభూమి 
నక్కుబేరు వనమునందు సౌగంధిక | కమలవనముం గనియె ఘనభుజుండు'. (ఆర. 3.355) 


ఈ పద్యం చదువుతూ ఉంటే “ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాళశ్లిష్ట సానుం, వప్రక్రీడా పరిణత గజ (్రేక్షణీయం 
దదర్శ” అన్న కాళిదాసమహాకవి మేఘసందేశ కావ్యశ్లోకం గుర్తుకు వస్తుంది. ఆరణ్యపర్వంలో కూడా రానున్న వర్షకాలానికి ఈ 
మబ్బులు ముందు సూచన లేమో! మేఘాలకూ ఏనుగులకూ సామ్యం కవిసమయం. దాన్ని రూపకంగా ప్రదర్శించటం నన్నయ 
రచనలో రామణీయకం. 


మదగజ మనే భావ చిత్రాన్ని సన్నివేశసుందరంగా నిర్వహించటం నన్నయ రుచిరార్ల శిల్ప నిధిత్వం. అసలు గంధమాదన 
పర్వతాన్ని భీముడు మదగజం వలెనే ఎక్కినట్టు నన్నయ పరిచయం చేశాడు. అక్కడినుండి అతడు చేసిన చేష్టలు, చూచిన 
స్థలాలు మదగజ భావచిత్రాలతో అలంకారరమ్యంగా భాసింపజేయటం ప్రసన్నకథా కవితార్థయుక్తి! 


నానారుచిరార్థ సూక్తులు : 


ఆరణ్యపర్వం నన్నయ నానారుచిరార్థ సూక్తినిధిగా ప్రసిద్దిపొందింది. ఈ పర్వంలోని ఈక్రింది పద్యాలు తెలుగువారి 
సంభాషణలలో రమ్యధర్మోక్తులుగా, సూక్తులుగా, లోకోక్తులుగా నేటికీ జాలువారుతున్నాయి. 


ధర్మం - 


క. “ధీరమతియుక్తి( జేసి వి | చారింప(గ నిక్కువంబు సర్వజన స్వ 
ర్లారోహణ సోపానం । బారంగ ధర్మంబ సూవె యతిరమ్యం బై. (ఆర. 1.229) 


కు. 'ధర్మజ్ఞులైన పురుషులు | ధర్మువునకు బాధ సేయు ధర్మువు నైనన్‌ 
ధర్మముగా మది. దలంపరు । ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌. (ఆర. 3.230) 


పీర్రిక-41 


భార్య న 
తే. “అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు । సురుచిరంబుగ భార్యయ చూవె యెందు; 

నొనర భార్యాసమేతు.డై యున్నవాని | కంతలయ్య్యును నాపద లెజబుకపడవు". (ఆర. 2.74) 
క. “అలసినెడ డస్సినెడ నా । కలి దప్పియు నైన యెడల. గడుకొని ధరణీ 

తలనాథ! పురుషునకు ని | మ్ముల భార్యయ పాచు. జిత్తమున దుఃఖంబుల్‌ొ. (ఆర. 2.75) 
సంఘబలం : 


తే. “బలము గలవాని6 బలువురు బలవిహీను 
లొక్కటె కూడి నిర్జింతు రుత్సహించి 
మధువు గొన నుత్సహించిన మనుజు. బట్టి 
కుట్టి నిర్ణించు మధుకర కులమునట్లు'. (ఆర. 1.251) 


వృత్తరక్ష : 


తే. “వృత్తవంతుండు వెండియు వివిధ గతుల । వృత్తవంతుండు గానేర్చు; వృత్తహీను( 
(పాఠాం: విత్తహీనుండు వెండియు వివిధ విధుల । విత్తవంతుండు గానేర్చు, వృత్తహీనుం 
డైనవాండు విహీనుండ యండ్రు గాన । విత్తరక్షకు. గడుమేలు వృత్తరక్ష. (ఆర.4.129) 


ఆరణ్యపర్వంలో ధర్మజుడి శీలచిత్రణాన్నంతా ఒక్కమాటలో చెప్పాలంటే “విత్త రక్షకు. గడుమేలు వృత్తరక్ష అని 
పేర్కొంటే చాలు, నహుష ప్రశ్నలలో ధర్మజు డిచ్చిన ఈ సమాధానం ధర్మవీరుల ఉత్తమశీలచిత్రం! 


మహాభారతం కాలంనాటి పుణ్యతీర్ణాలు : 


సంస్కృత మహాభారతంలోని వనపర్వంలో వర్ణించబడిన పాండవ తీర్థయాత్రలను ఆధారంగా చేసికొని ఆకాలంనాటి 
భరతఖండం, అందులో పాండవులు చేసిన తీర్థయాత్రలను గురించి శ్రీ చర్ల నారాయణశాస్రిగారు చెప్పిన ఈ క్రింది విశేషాలు 
గమనించదగినవి. “మహాభారత మీమాంస అనే గ్రంథం (1984) - మూడవభాగంనుండి ఈక్రింది అంశాలు కృతజ్ఞత లతో 
గ్రహించి పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ పొందుపరచబడినవి. 


వనపర్వంలో నారద ధౌమ్యులు పుణ్యక్షేత్రాలను వర్ణించి చెప్పారు. పాండవులు విన్నారు. రోమశుడు తన వెంట 
పాండవులను తీసికొని వెళ్ళి వారిని తీర్ధస్నానాలు చేయించాడు. చెప్పిన తీర్థాల పేర్లలో నారద ధౌమ్యుల పట్టిలలోనే కొన్ని 
తేడాలున్నాయి. ఇక చూపించిన రోమశుడి క్షేత్రాలకూ వాటికీ కూడా కొద్దిపాటి భేదాలున్నాయి. చూపిన వాటికంటె చెప్పినవే 
ఎక్కువున్నాయి. ఆ మూడూ మూడుకాలాల్లో వెలిశాయని కొందరు పండితులు భావిస్తున్నారు. నారద ప్రోక్రమైనది ఆ మూడింటిలో 
అధునాతన మని విమర్శకుల అభిప్రాయం. ఏమైనా మొత్తం మీద పాండవ తీర్థయాత్రలు భారతకాలంనాటి తీర్థాల స్థితులను 
మనకు రేఖామాత్రంగా నైనా అందిస్తున్నాయి. వాటి అవగాహనకు ఈక్రింది పంక్తులు కొంత తోడ్పడగలవు. 


“పాండవులు ప్రత్యక్షముగా, నేయే తీర్ణములకు వెళ్ళిరో యాయా తీర్ణముల వర్ణనము వనపర్వములో విస్తరించి 
యీయంబడి యుండెను. ఎక్కడెక్కడకు. బాండవులు వెళ్ళిరో యా స్థానములకు నేంటి తీర్ణయాత్రా స్థానములతో మైత్రి 
గలుపుట యనెడు మనోరంజకకార్యము చేయ(దగియుండెను. మన మందులకై యథాశక్తిని ప్రయత్నింతుము. 


పీర్రిక-42 


ముందుగా బాండవులు కామ్యకవనములో నుండిరని వ్రాసియున్నాండు, ప్రాచీనకాలమందు6 బ్రతిదేశముయొక్క 
భిన్న భిన్న భాగములలోను వనములుండెను. ఆ వనముల యందు. బ్రతివాండును నివసించుటకును నెలవుండెను. వనముపై 
నేదేశపు రాజునకును సత్త లేకుండెను. వనవాసులైన క్షత్రియులు ఇట్టి వనములలో వేంట మీంద బొట్టపోసికొనుచుండిరి; 
మజియు. దపస్సు చేసెడి బ్రాహ్మణులు కందమూలఫలములను దిని తమ్ము నిర్వహించుకొనుచుండిరి. ఈ సంగతి యెంత 
మాత్రమును గాల్బనికము కాదు. ఇటువంటి పరిస్థితి మహాభారతకాలము వజికు నుండెను. గ్రీకులు వనములో నిర్భయముగా 
నివసించెడి తత్త్వవేత్తలైన మునులను వర్ణించి యున్నారు. బౌద్ధ గ్రంథములలో(గూడ నిట్టి వనేక వర్ణనము లుండెను. 
బుద్ధుడు రాజ్యమును ద్యజించిన పిమ్మట, ఇట్టి యనేకారణ్యములలో నుండెనని వ్రాసియుండెను. వానిలో6 బ్రతి వనమునకును 
భిన్నభిన్న నామములు గలవు. లుంబినీవనము యొక్క పేరు బౌద్దగ్రంథములలో( బలుమాజు వచ్చుచున్నది. అగుగాక; 
పాండవులు వనవాస కాలమున నెన్నియో వనములందుండిరని మహాభారతమందు బ్రాసియున్నాండు. ఆవనముల యొక్క 
న్థలములను ముందుగా మన మిచ్చట నిశ్చయింతుము. పాండవులు మొట్టమొదటం గామ్యకవనమున నుండిరని 
వ్రాసియున్నాండు. వారు భాగీరథీ తీరముపై నుండి ముందుగా గురుక్షేత్రము వైపు వెళ్ళిరి. సరస్వతి, దృషద్వతి, యమునలను 
దర్శించి వారు పడమటి వైపుగా వెడలిరి. అపుడు గుప్తరూపమున నున్న సరస్వతి యొడ్డున నున్న నిర్ణనమగు మైదానములో 
బుషిప్రియ మగు కామ్యకవనము వారి కగపడెను. (వన. అధ్యా.5) దీనియబట్టి కామ్యకవనము మరుదేశమున నుండెనని 
ధ్యానములోనికి రాంగలదు. 


ఆ వనమును విడిచి మరల వారు ద్వైతవనమునకు నేగిరి. ద్వైతవనము ఉత్తరము వైపున హిమాలయవు 
చజియలందునై యుండును. అందు పశువులు, పక్షులు, మృగములు, ఎనుగులును తండోపతండములుగా నుండెను. 
మజీయు నందు సరస్వతీ నది ప్రవహించుచుండెను. ఈద్వైతవనమునుండియే వారు తీర్థయాత్రకు వెడలిరని వ్రాసి యున్నా(డు; 
మరియు. దిరుగం గామ్యక వనమునకు వచ్చిరి. ఇక్కడకు ముందుగా తూర్పువైపున నైమిశారణ్య మున్నది. ఈ పుణ్య దేశము 
అయోధ్యకు పడమట గలదు. దీనికి. దూర్చున గోముతీతీర్థ మున్నదని వ్రాసియున్నాండు. దీని పిమ్మట నైమిశారణ్యమునకు 
ముందుగా వచ్చిన మీందట గోముతిలో స్నానముచేసి వారు బాహుదానది మీందుగా వెళ్ళిరని వర్ణించి యున్నాండు. ఈ 
బాహుదానది యిచట రెండవమాటు వచ్చియున్నది. దీనికి. బిదప6 బాండవులు ప్రయాగమునకు వచ్చిరి. ఈ ప్రయాగము 
గంగా, యమునా సంగమమేయై యున్నది. గంగా సంగమము నందు వారు బ్రాహ్మణులకు దానములు చేసిరని వ్రాని 
యున్నాండు. ఇచట ప్రయాగ భూమి దేవతల యజ్ఞభూమియని చెప్పంబడి యుండెను. మరల ప్రయాగము నుండి పాండవులు 
గయకు వెళ్ళిరని వ్రాసి యున్నాండు. గయలో గయాశిరమను పేరుగల పర్వతమున్నది. మరియు ఇసుకచేత శోబిల్లునట్టి 
మహానది అనంగా ఫల్గు నది యున్నది. ఇదిగాక యిచట బ్రహ్మవేదియు దగ్గజగా నున్నది. మరియు నక్షయవటము కూడ౦ 
గలదని వ్రాసియున్నాండు. ఈ యక్షయవటమే శ్రాద్దము చేయుటకై సర్వశ్రేష్టమగు స్థానమని చెప్పబడి యున్నది. ఇచట 
నక్షయపదము ప్రాప్తమగు చున్నది. ఇచట గయ రాజుయొక్క వర్ణనము కూడ నిచ్చి యున్నాండు. దీని తరువాత పాండవులు 
గయనుండి బయలుదేరి మణిమతి యను పేరి దుర్ణయనగరియం దుండిరని వ్రాసియున్నాండు; మరియు దిరుగ వారు 
అగస్త్యాశ్రమమును దర్శించిరి. ఈ తీర్ధమెచ్చట నున్నదో నిశ్చయ పూర్వకముగా. జెప్పంబడం జాలదు; అయినను ఆ వర్ణనము 
బట్టి భాగీరథిపీ(ద నయ్యాశ్రమ ముండెనని స్పష్టముగా. దెలియుచున్నది.అగస్త్యుడు వాతాపిని జంపిన వర్ణనము కూడ 
నీయంబడి యున్నది. ఇటు పిమ్మట కౌశికీ నదియొక్క వర్ణన మీయబడి యున్నది. ఈ నది భాగీరథిలో నుత్తరము వైపునుండి 
కలియుచున్నది. కౌశికీ నదిపై విశ్వామిత్రుడు తపముచేసి బ్రాహ్మణ్యమును సంపాదించెనని వ్రాసియున్నాండు. ఇదిగాక 
భాగీరథియందు భగీరథు(డు చేసిన యజ్ఞము యొక్కయు వర్ణన మీయంబడి యున్నది. ఇచటను మరల పాండవులు నంద 
అలకనంద యనెడు రెండు నదుల మీందుగా వెళ్ళిరని వ్రాసి యున్నాండు; మరియు. దిరుగ హేమకూట పర్వతము మీందికి 
వెళ్ళిరి ఈ పర్వతముపై నదృశ్యమగు వేదఘోషము వినవచ్చుచున్నది. కౌశికీనది యొద్ద నుక్తములైన నదులుండి యుండును. 
ఇచటనే విభాండకపుత్రుండైన బుశ్యశృంగుని యాశ్రమమున్నది. బుశ్యశృంగుని కథ యిచ్చట నీయంబడియున్నది. 


పీర్రిక-43 


కౌశికినుండి వెడలి పాండవులు సముద్రముమీదికి పోయిరి. మజియు నే చోటను గంగ నముద్రముతో. 
గలియుచున్నదో, ఆ స్థలమందు నైదువందల నదుల నడుమ భాగమందు వారు సముద్రములో స్నానముచేసిరి. గంగానది 
సముద్రమందు సహస్ర ముఖములం గలియుచుండినదను వర్ణనము ప్రసిద్ధమై యుండెనే, దాని యుల్లేఖము ఈ 500 
నదుల నామముతో జేయబడినట్లు తెలియుచుండెను. ఇచట. దూర్చు వైపు తీర్థములు సమాప్త్రములయ్యెను. ఈ వర్ణనములో 
గాశీక్షేత్రమునకు వెళ్ళిన వర్ణనము లేకుండుట మిగుల నాశ్చర్య విషయమై యుండెను. అయినను ధౌమ్యుడు చేసిన 
తీర్ధవర్ణనములో రెండు మూడు తీరము లింకను వ్రాయబడియుండెను. వాని సమావేశ మిచ్చట6 జేయంబడంగలదు. కాలింజర 
పర్వతము మీంద హిరణ్యబిందు వనెడు పేర నొక పెద్ద స్థాన ముండెను. దీని తరువాత భారవణముని మహేంద్ర పర్వతము 
చెప్పంబడియుండెను. ఆ వర్వతముపైని భాగీరథీనది మణికర్ణికా సరోవరములోనుండి వచ్చినదని వ్రాసియుండెను. 
మహేంద్రపర్వతము యొక్క యీ మణికర్ణికాతీర్ణము వాస్తవమునం గాశియందే యుండియుండునని యనుమానించుటయందు( 
గొంచెమైనను బాధ యగపడదు. అయినను, కాశి లేక వారణాశి యొక్క విస్తృతమైన వర్ణనము ఈ తీర్ధ వర్ణనములో లేదన్న 
విషయము ఆశ్చర్యకరమై యుండెను. ఏదియేని యగుంగాక; ఇపుడు మనము దక్షిణతీర్థములవైపు వచ్చుచుంటిమి. 


పాండవులు గంగాముఖమునందు స్నానము చేసి సముద్రతీరమువెంటం గళింగ దేశమునకు బోయిరి. అచట 
వారికి ముందుగా వైతరణీనది తగిలెను. ఈ నదిలో స్నానము చేసి వారు పవిత్రులైరి. ఈనదియందు స్నానము చేయగా వారు 
మహాతపోబలయోగమున మృత్యులోకమునుండి మిగుల దూరముగా వెళ్ళిరని తెలియుచుండెను. ఇక్కడకు దగ్గజినే మహేంద్ర 
పర్వతముండెను. ఆ పర్వతముపై బరశురాము(డు ఉండెను. పృథ్విని గశ్యపుని కిచ్చినపుడు అది సముద్రములో మునుగ 
నారంభించెను. ఆ సమయమందు. గశ్యపుని తపఃప్రభావమువలన నయ్యది సాగరము నుండి వెలుపలికి వేది రూపమున 
నిచట నుండిపోయియుండెను. ఈ వేది సముద్రములో నొకానొక చిన్న ద్వీపమై యున్నది. పాండవులు సముద్రములో 
స్నానము చేసి యా వేదిపై నెక్కిరి; మరియు నిట మీందట మహేంద్ర పర్వతము మీ(ద నాంగిపోయిరి. ప్రతి చతుర్దశికిని 
నచట బరశురాముని దర్శనమగుచున్నది. తదనుసారముగా నా దినమందు దర్శనము చేసిన పాండవులు సముద్రపు టొడ్డులమీం 
దుగా దక్షిణ దిశవైపు వెళ్ళిరి. 


సముద్ర తీరమందలి తీర్ధములు ఇచట నామ నిర్దేశము లేకుండ చెప్పబడి యున్నవి. ప్రశస్తా నదిని జూచి వారు 
సముద్ర గామినియగు గోదావరి మీందికి వచ్చిరి. అటు పిమ్మట ద్రావిడ దేశములో సముద్రపు టొడ్డున నున్న యగస్త్యతీర్ణము 
నొద్దకు వచ్చిరి. అటు పిమ్మటం బవిత్రములైన యితర తీర్మములకుం గ్రముముగా బోయిన మీందట వారు శూర్చారక 
క్షేత్రమునకు వచ్చిరి. దక్షిణపూర్వ దేశాల యందలి యీ తీరముల వర్ణనమందు రెండు మూండు పేరులు మన కగవడకున్నవి. 
ముఖ్యముగా తూర్పువైపున జగన్నాథస్థానము యొక్క లేక పూర్‌ యొక్క వర్ణనము లేదు. ఇట్టి స్థితిలో మన యెదుర, 
ఈక్షేత్రము యొక్క మాహాత్మ్యము పిదప నుత్సన్న మైనదా? యను ప్రశ్న వచ్చుచున్నది. ధౌముు(డు చెప్పిన తీర్ధ వర్ణనములోం 
గూడ బూరీ పేరు లేదు; మరియు నారదుని వర్ణనమందు. గూడ బూరీ పేరు రాలేదు. ఇల్లే రామేశ్వరము సేరు కూడ 
పాండవుల తీర్ణయాత్రలో రాలేదు. దీనింబట్టి ఈ తీర్ధము లిటీవల నుత్సన్నములై యుండునని సంశయము కలుగుచున్నది. 
కాని మనము ఉల్లేఖాభావరూపమైన ప్రమాణము అసమర్ధమైనదను సంగతి ననేక స్థలములయందు జెప్పియే యున్నాము. 
ఇదిగాకుండ, పాండవులు సముద్రపు టొడ్డుల మీదంగా మెట్ట మార్గమున వెళ్ళిరి. నావపైం గూర్చుండి వెళ్ళలేదనిన సంగతియుం 
గలదు. ఈ కారణముచేత వారు బహుశః అగస్త్య తీర్ధము నుండి ద్రవిడదేశములో నుండుచు నొక్క మాజుగా( బశ్చిమపుటొడ్డుమీందికి 
వచ్చి యుందురనుట యసంభవమై యున్నది. 


పశ్చిమపుటొడ్డున ఉన్న గోకర్ణమహాబలేశ్వర తీర్థముయొక్కయు వర్ణనము చేయబడలేదు. దీనింబట్టి ఆ తీర్ధము ఆ 
సమయమున లేకుండెనని విశ్వసింపలడంజాలదు. మంచిది, ధౌమ్యుండు దక్షిణము వైపున చేర్చిన తీర్ణముల నిపుడు చూడుండు. 
మొదట గోదావరి, వేగానది, భీమరథీనది, పయోష్టి ఈ నదులు చెప్పం బడియున్నవి. పయోష్టి యొడ్డున రాజైన నృగుడు 
వందలకొలది యజ్ఞములను జేసి యుండెనని వ్రాసియున్నాడు. పాండ్యదేశములోని యగస్త్య తీర్థము మజియు వరుణ 
తీరము యొక్క వర్ణనము కలదు; మటి జీవద తామ్రపర్ణి గోకర్ణతీర్ణముల వర్ణనమున్నది. నారద తీర్ధ యాత్రయందు నింకను 


ప్పీర్రిక్ర-44 


నెక్కువగా( జెప్పంబడియున్న తీర్థములు కావేరి నదియు. గామారి తీర్ణములై యున్నవి. అనంగా దక్షిణతీరము నందు. 
గన్యాకుమారి యొద్ద నుల్లేఖ మున్నది. కృష్ణ మరియు దండకారణ్యము యొక్కయు నుల్లేఖము కలదు. సప్తగోదావరము 
యొక్కయు నుల్లేఖము కలదు; అదిగో గోదావరి యొక్క యేడు ముఖములు నిచ్చట నిర్దేశింపంబడియున్నవి. 


అన్నిటికంటె విశేషసంగతి, ఉజ్జయినిలోని మహాకాళము యొక్క వర్ణన చేయయణబడుటయై యున్నది. మరియు 
నిచ్చట రెండు స్థానములు, ఇపుడు కూడ ప్రసిద్దములై యున్న కోటి తీర్థము భద్రవటము ఉల్లేఖితములై యున్నవి. పైని 
చెప్పబడిన వర్ణనముంబట్టి దక్షిణమువైపు యొక్క యధికజ్ఞాన మెట్లగుచు వచ్చెనో యిది యనుమానింప(ంబడ6గలదు. దీని 
బట్టి పాండవుల తీర్థయాత్ర కంటె ధౌమ్యతీర యాత్రల వర్ణనమందు నెక్కువ తీర్థముల పేరులున్నవని స్పష్టమగును; మరియు 
నంతకంటె నధికముగా నారదుని తీర్థయాత్రావర్ణనమందు. దీర్థముల పేరులు వచ్చియున్నవి. 


ఇపుడు మనము పడమటివైపు తీర్థములను పేర్కొను చున్నాము. పాండవులు శూర్చారక తీరమునకు వచ్చిరి; 
అచట వారు వనములో బ్రాచీన రాజులు చేసిన యజ్ఞములను జూచిరి; మరియు నొడ్డు నుండి లోపలికి. బోయినమీ6ందటం 
దపస్వులైన బ్రాహ్మణులతో నిండియున్న పరశురాము వేదిని జూచిరి. వసువులు, అశ్వినీకుమారులు, యముండు, కుబేరు(డు, 
ఇంద్రుడు, విష్ణువు, విభువు, శంకరుడు మొదలైనవారి సుందరములైన మందిరము లవలోకించిరి. ఇటు మీదట వారు 
మరల శూర్సారక తీరమునకు వచ్చిరి; మరియు నచట నుండి ప్రభాసతీర్థమునకు వెళ్ళిరి. ప్రభాసతీర్థము కారియావాడు 
నందు దక్షిణ సముద్రముపై ద్వారకకు దూరముగా నున్నది. అచ్చట వారు శ్రీకృష్ణుని, యాదవులను గలిసికొనిరి. ఇచటి 
నుండి పాండవులు విదర్భదేశాధిపతి చేత వృద్దినొంది యున్న పవిత్రమైన పయోష్టి నదికి వచ్చిరి. దీనింబట్టి విదర్భ దేశములోని 
యీ నది గుజరాతులో నుండి యుండునను ననుమానము బయలుదేజుచున్నది. కాని, పాండవులు తరువాత. దిరుగా 
పయోష్టినది అనంగా తాప్తీ మీందికి వచ్చియుందు రనుటయు సంభవమై యున్నది. ఎందుచేత? ఇచటి నుండి వారు వైడూర్య 
పర్వతము నర్మదా నదులపైకి వెడలిరి. పక్షాంతరమున ప్రభాస తీర్థము కాఠియావాడులోనికి. గాక యుండును. ఏవియో 
యగుంగాక; నర్మదా నదిలో స్నానము చేసి వారు రాజగు శర్యాతియొక్క యజ్ఞప్రదేశమునకును చ్యవనాశ్రమమున కును 
వచ్చిరి, ఈ రెండు స్థానములును నర్మదా తీరమందే యుండెను. ఇచట చ్యవన మునియు శర్యాతి యొక్క కన్యయగు 
సుకన్యక యొక్క గాథ కలదు. ఇచటి నుండి మరల వారు సింధునది తీర్థము మీందికి వెళ్ళిరి; మరియు అచట నరణ్యములో 
నున్న సరోవరమును జూచిరి. అటు పిమ్మట వారు పుష్కర తీర్థము మీందికి వచ్చిరి; మరియు నార్చీక పర్వతముపై నుండిరి. 
తదనంతరము గంగా, యమునా, సరస్వతుల యొడ్డులపై తీర్థములను జూచిరి. పాండవుల యొక్క యీ పశ్చిమతీర్థ 
యాత్రయొక్క వర్ణనము మిక్కిలి పవిత్రమును మిగుల స్పష్టముగా చేయంబడినదియునై యున్నది. 


విశేషించి పుష్కరము యొక్క వర్ణనము ఇతరస్థలములందు విశేషముగా చేయంబడినట్టుగా నిచట గనంబడదు. 
నారద తీర్థయాత్ర యందును, ధౌమ్యతీర్ణ యాత్రయందును పుష్కరము యొక్క యెక్కువ వర్ణనమున్నది. పుష్కర క్షేత్రము 
బ్రహ్మదియై యున్నది. ఇది పుష్కర మొక్క పెద్దచెజువై యున్నది. నది కాదు. అయ్యది రాజపుతానా యొక్క మధ్యభాగమునం 
గలదు. దీని యందలి యర్చుదము అనగా ఆబూపర్వతము అచట చెప్పంబడి యున్నది. నారదుని తీర్థయాత్ర వర్ణనమందు 
ద్వారక వర్ణనమున్నది. వాస్తవమున పాండవుల కాలమందు ద్వారకకు. దీర్ణ్హత్వము ప్రాప్తము కాలేదు; మరియు నీ కారణము 
చేతనే పాండవులు ద్వారకకు వెళ్ళలేదు. నారదుని యొక్క వర్ణింపంబడిన తీర్థయాత్ర మహాభారతము నాటిది కాదు. ఆ 
సమయమున ద్వారక స్వభావము చేత నొక గొప్ప తీర్ణస్థానము అయియుండెను. ఈ స్థానము యొక్క బహు విస్తర వర్ణనము 
చేయంబడి యున్నది. (ద్వారకలో పిండారక తీర్ణమునందు స్నానము చేసిన యెడల సువర్ణలాభము కలుగుచున్నది. ఆ 
తీర్థమునందు నేటికి పద్మరూప చిహ్నములతో( గూడిన ముద్రలు (బంగారు నాణములు) కనంబడుచుండుట వింత సంగతియై 
యున్నది. అచట. ద్రిశూల చిహ్నములు గల కమలములు కనబడు చున్నవి. ఇచట నెల్లపుడును శంకరుని నివాసమున్నది. 
ఈ వర్ణనము(బట్టి మహాభారత కాలమున ద్వారక యొక ప్రసిద్ధ క్షేత్రమై యుండెనని తెలియుచున్నది. కాని ద్వారకను క్రొత్తగా 
శ్రీకృష్ణుడు స్థాపించి, రైవత పర్వతము మీద నతండు క్రొత్త దుర్గము నిర్మించి, అత(డు నిజధామమునకు. బోంగా ద్వారక 
నీటిలో మునింగెనన్న సంగతిపై మనము ధ్యానముంచినపుడు శ్రీకృష్ణుని లేక పాండవుల కాలమున ఈ తీర్థము లేకుండెనని 
స్పష్టముగా. బ్రకటమగు చున్నది. దీనింబట్టి స్వభావతః ఈ వర్ణనము మజియు ఈ సంపూర్ణమైన నారదోక్త తీర్ణయాత్ర మహాభారత 
కాలికము అనగా క్రీ.పూ. 250 వత్సరము దాదాపుదింకను ననుమానము కలుగుచున్నది. 


పీర్రిక-45 


ఇటీవల నుత్తరము వైపు తీర్థ్ధముల వర్ణనములో యువంధరము, అచ్యుతస్థలము, భూతలవ్యము ననెడి యమునా 
నదిపై నున్న తీర్థముల వర్ణనము కలదు. ఫ్లక్షావతరణ తీర్ణము యొక్క యుల్లేఖముండి తరువాత కురుక్షేత్రమునకు( బాండవులు 
వెళ్ళిన వర్ణన మున్నది. కురుక్షేత్రమునుండి సరస్వతి యొక్క వినశన తీర్ధ వర్ణనము కలదు. దీని తరువాత విపాశ అనగా 
వ్యాసానది వచ్చియున్నది. విపాశనుండి మరల వారు కాశ్మీరమునకు వెళ్ళిరి. దీని పిమ్మట మరల వారు మానస సరోవరము 
మీందికి వెడలిరి. అచట వారికి వితస్తానది యగపడెను. వితస్తానది యొద్ద జల, ఉపజల యను పేరుగల రెండు నదులు 
వారికి. దగిలెను. తరువాత నాకము శ్వేతగిరి పర్వతములపై నుండి వారు కైలాస పర్వతము మీదికి వెళ్ళిరి. అచటనే వారికి 
భాగీరథియొక్క దర్శన మయ్యెను. దీని తరువాత వారు గంధమాదన పర్వతము మీందికి వచ్చి చేరిరి మజియు విశాలా 
సంజ్ఞకమైన బదరి (బైరియు నరనారాయణ ఆశ్రమమును నెచట నున్నవో, ఎచటి నుండి యలకనందానది బయలుదేజు 
చున్నదో, అచటికి వారు వెళ్ళి చేరిరి. నర నారాయణాశ్రమ మందుంజేరిన మీందట ఘటోత్కచుని సాహాయ్యము చేత 
ముందునకుంబోయి మరల వారు భాగీరథీనదిలో స్నానము చేసి తమ తీర్థయాత్రను సాగించిరి.” 


పుష్కర కురుక్షేతముల మహత్త్వం : 


“మహాభారత కాలమందు రెండు తీర్థముల లేక తీర్థముల స్థానములు మిక్కిలి బ్రసిద్దములై యుండెను. ఒకటి 
యర్చుదము నొద్ద పుష్కర తీర్థము, రెండవది కురుక్షేత్రము. పుష్కర తీర్థ మన్ని తీర్ణములకును రాజై యున్నది. పుష్కరమును 
నుదయాస్తమయము లందు స్మరించినవానికి గూడ నన్ని తీర్ణముల యందును స్నానము చేసిన ఫలము దొరకంగలదు. 
పుష్కర తీర్థము విషయమై మజియొక సంగతి, బ్రహ్మకు ఏక మాత్రమైన తీర్థ మిదియే యను నదియై యున్నది. మిగిలిన 
తీర్థ్ధములన్నియు శివ విష్ణువులవి యన్య దేవతలవియునై యున్నవి. నారదుడు చేసిన తీర్ణప్రశంసయందు ఈ తీర్ణము 
అన్నితీర్ణములకు నాదిభూతమని చెప్పంబడి యున్నది. రెండవ తీర్ణము కురుక్షేత్రమైయున్నది. నారద తీర్థ వర్ణనమందు ఈ 
తీర్థమునకై యొక గొప్ప స్వతంత్రమైన యధ్యాయము (వన ప.3వ యధ్యాయము) ఈయంబడి యున్నది. నేను కురుక్షేత్రమునకు 
నేగెదను, కురుక్షేత్రములో నుందును, పాప విముక్తుండ నగుదునని చెప్పెడు మనుష్యులు కూడ నున్నారు. దృషద్వతికి 
నుత్తరమునను, సరస్వతికి దక్షిణమునను నున్న క్షేత్రము లన్నియు పుణ్యభూములై యున్నవి. ఇన్ని క్షేత్రములలోను ననేకములు 
వేవేల నూజుల కొలది క్షేత్రముల వర్ణనము ఈ యధ్యాయమందు( జేయంబడియున్నది. వానిలో మూండు ముఖ్యమై 
యున్నవి. మొదట పృథూదకము, అన్ని క్షేత్రముల వర్ణనము ఈ యధ్యాయమందు. జేయంబడియున్నది. వానిలో మూడు 
ముఖ్యమై యున్నవి. మొదట పృథూదకము, అన్ని క్షేత్రములలోను కురుక్షేత్రము పవిత్రమైనదని వ్రాసి యున్నాండు. 
కురుక్షేత్రమందు సరస్వతియు, సరస్వతియందు. బృథూదకమును నన్నిటికంటె నెక్కువ యుత్కృష్టమై యున్నవి. శ్యమంత 
పంచక తీర్థము రెండవ తీర్థము. ఈ యైదు తటాకములను పరశురాము(డు క్షత్రియులను సంహరించి వారి రక్తముతో 
నిండించెను. మూడవ తీర్థము సన్నిహతీ నామకమై యున్నది. సూర్యగ్రహణ కాలమందు ఈ తీరములో స్నానము చేసి 
మనుష్యుండు శతాశ్వమేధములు చేసినవాని పుణ్యమును పొందునని వ్రాసియున్నాడు. ఈ తీరములో అన్ని తీర్థములును 
గలవు. ఇందుచేత దీనిపేరు సన్నిహతియై యున్నది. సూర్యగ్రహణ కాలమందు కురుక్షేత్రమున. గౌరవులు, పాండవులు, 
యాదవులు, గోపాలురు అందటు నొక చోటంబ్రోగైరని భాగవతమున వ్రాసి యున్నాండు. మజియు నేండును సూర్యగ్రహణ 
కాలమున. గురుక్షేత్రగమనమునకు విశేష మహిమ విశ్వసింపంబడుచున్నది. అచట లక్షలకొల(ది మనుష్యులు ప్రోగుపడు 
చున్నారు. 


ఆ కాలమున కురుక్షేత్రమునందు మరణించినవాండు ముక్తుండగునని దృఢ విశ్వాసముండెను. ఇందుచేత( గౌరవ 
పాండవులు ఈ క్షేత్రములో యుద్ధమునకై చేరియుండిరి. కాని ఇంత పెద్దసేన కురుక్షేత్రమున నుండ గలుగుట యనెడు 
సంగతి సంభవము కాదు. స్వయముగా మహాభారతమందే కురుక్షేత్రమునకు నడుమను నివసించి రెండువైపుల సేనలును 
మిగుల విస్తీర్ణమగు ప్రదేశమున వ్యాపించి యుండెనని వ్రాయంబడియున్నది. పంజాబులోని కొన్ని పూర్తిగా. గురుజాంగలము, 
రోహితకారణ్యము, మరియు మరుభూమి వరకును సైన్యము వ్యాపించి యుండెను. అహిచ్చత్రము, కాలకూటము, గంగాపూల్‌, 
సేతువు, వారణము, వటదానము అట్లు యమునకు దక్షిణము వైవున నున్న వరగతములవర'కు సైన్యములు 


పీర్రిక-46 


వ్యాపించియుండెను. భారత యుద్దము ఒక ప్రదేశమున జరిగెనని చాలమంది యొక్క కల్పన కలదు. కాని మహాభారతములో 
మజియొకచోట కురుక్షేత్రము, అహిచ్చత్రము, (నేటి రామపురము) వరకు వటధానములనెడి గ్రామములను దక్షిణమున 
హస్తినాపురమునకు౯ చాలవజకుగా. గలవని వర్ణనము చేయంబడియున్నది. ఇంతవరకు సేన లుండెను. దీనింబట్టి నూజుకోసుల 
పొడవును నూటయేబంది కోసుల వెడల్పుగల ప్రదేశమందు జరిగియుండునని తెలియుచున్నది. 


సరస్వతి విషయమై మహాభారతములో నొక స్వతంత్రమైన యాఖ్యానము శల్యపర్వములో నియ్యంబడియున్నది. 
దానింబట్టి మనకు సరస్వతియొక్క వృత్తాంతము చాల. దెలియుచున్నది. బలరాముండు యుద్ధమునకు వెళ్ళక సరస్వతీ 
తీర్థమునకు వెళ్ళెను. ఆ సమయమున నీరు సరస్వతియొక్క పైదిక్కునుండి అనగా ముఖమువైపునుండి ప్రవహించెడువైపునకు 
వెళ్ళెనని వ్రాసియున్నాండు. వాస్తవమున సరస్వతి సముద్రములో గలియలేదు. ఇపుడు కూడ నయ్యది ఘాఘారానదికి( 
బోయి కలియుచున్నది. కాని ప్రాచీన కాలమందు నెప్పుడును నీ నది యరబ్బుసముద్రములో. గచ్చరణము నొద్దం గలియుచుండి 
యుండును. బలరాముండు తన యాత్రను ప్రభాస తీర్థము నుండి మొదలుపెట్టెను. ఈ తీర్థ మిప్పుడు ద్వారకకు దక్షిణమున 
బడయటి యొడ్డుపై నున్నది. దీనికి. బిమ్మట నతండు చమసోద్భేద తీర్ణముమీదికి బోయెను. అచ్చటి నుండి మరల 
నుదపాన తీర్ణముమీ.ద కేగెను. ఈ తీర్థము కేవల మొక నూయియై యుండెనని వ్రాసియున్నాడు. కాని యిచ్చట లతావృక్షముల 
పచ్చందనముచేతను భూమియొక్క నున్నందనము చేతను సిద్ధులు సులభముగానే గుర్తింపంగలరని గూడం జెప్పియున్నాండు. 
అవశ్యముగా నా నూయి మార్వాడులోని రేగిస్థానములో నుండి యుండును. దీనికి. బిమ్మట బలరాముండు వినశన తీర్థమునకు6 
బోయెను. ఇచ్చట శూద్రాభీరుల ద్వేషకారణమున సరస్వతి నష్టమయ్యెను. అనంగ నిసుకలో గుప్తమైపోయెను. ఇందుచేత 
దీనిపేరు వినశనయై యున్నది. 


అతండు సరస్వతీ నదిలో స్నానము చేసెను. ఇచ్చటనుండి యుత్తరమునకుంబోవుచు నతండు సరస్వతి యొడ్డు పై 
నున్న యనేక తీర్ధములను జూచెను. ముందునకు. బోవుచు. బోవుచు. నతండు ద్వైతవనమునకు. జేరెను. ఈ వనమును 
మునుపు వర్ణించియే యున్నాము. ఈ వనము హిమాలయపర్వతము క్రింది భూమికి సమీపమున నుండెను. దీనికి ముందు 
సరన్వతి దక్షిణమువైవున ప్రవహించుచున్నది. ముందునకుంబోయి యిచ్చట హిమాలయమునుండి యేడునదులు 
బయలుదేరియున్నవని వ్రాసియున్నాండు; మరియు నయ్యవియన్నియు. గలిసి సరస్వతిగా నేర్చడెను. ఇందుచేత దీనికి సప్త 
సారస్వత మను పేరు ప్రాప్తించెను అక్కడ నుండి పిమ్మట ననేక తీర్థములను జూచుచు నతండు హిమాలయము లోవలం 
బ్రవేశించెను; మరియు అతడు సరస్వతి పుట్టిన చోటు వణకు యాత్రచేసెను. సరస్వతియొడ్డున ననేక బ్రాహ్మణులు ప్రాచీన 
కాలము నుండియు నుండుచుండిరి. ఒకప్పుడు పండ్రెండు వత్సరములు అనావృష్టియయ్యెను, కాబట్టి బ్రాహ్మణులకు 
గొంచెమైనను దినుటకు దొరకకుండెను. అపుడు సారస్వతముని సరస్వతియొక్క యాజ్ఞవలన మత్స్యములచేత. దనపొట్ట 
పోషించుకొని వేదములను రక్షించెను. భ్రాంతివడి యితర స్థానముల కుం బోయిన బ్రాహ్మణులకు సారన్వతముని 
వేదాధ్యయనమును జెప్పెను, ఇందుచేత వారందజును సారస్వతమునికి శిష్యులైరి; అప్పటినుండియు మత్స్యములను దినెడు 
నాచారము ఈ బ్రాహ్మణులకు తటస్థించెను. అగుగాక, దీనికి. బిమ్మట యమున యొక్క ప్రతియొడ్డునకును వెళ్ళి బలదేవు(డు 
కురుక్షేత్రమున శ్యమంత పంచకములో దిగి గదాయుద్ద సమయమున నుపస్థితుండయ్యెను. ఈ విధముగా సరస్వత్యాఖ్యాన 
మందు సరస్వతీ ముఖమున నుద్ధమము వజకు వర్ణనము వచ్చియున్నది. ఈ యాఖ్యానముంబట్టి ప్రాచీన కాలమున సరస్వతీనది 
ప్రత్యక్షముగా మార్వాడనుండి ప్రవహించుచు6 బశ్చిమ సముద్రమునకు బోయి కలియుచుండెనని యనుమానించుటకు నే 
మాత్రము బాధయు. గన్పడదు.” (పు.219-230) 


ఇతిహాసంలో పురాణచ్చ్భాయులు, పుణ్యతీర్థ వర్ణనలు : 


ఇతిహాసమైన మహాభారతంలో పురాణలక్షణాలను ప్రతిఫలింపజేసే శాస్తాంశ సంపత్తిని కలిగించే విశేషాలు నారద 
రోమశ మార్కండేయ మహర్షులు చెప్పే అంశాలు. “పురాణం పంచలక్షణమ్‌' అని ప్రసిద్ధి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, 
వంశానుచరితం అనేవి పురాణ పంచలక్షణాలుగా ప్రసిద్ధికిక్కాయి. వీటిలో వంశానుచరితం స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రక్రియగా 
రూపొంది, ఇతిహాసంగా పరిణతి చెందింది. అందుకే ఇతిహాసం పురాణానికి పుత్రికగా భావిస్తారు- పండితులు. పురాణ పంచలక్షణ 


పీర్రిక్ష-47 


శ్లోకంలో “వంశానుచరితం చేతి అనే పాదభాగానికి “భూమ్యాదేః సంస్థానం” అనే పాఠాంతరం ఉన్నది. అంటే ప్రపంచ భౌగోళిక 
స్థితిగతులను గురించిన వర్ణనమని భావం. ఈ లక్షణానికి కొంతవరకు ప్రాతినిధ్యం వహించే కథాంశం పుణ్యతీర్ణవర్ణనం 
విశిష్టమైనది. పాండవులు విన్న, కన్న పుణ్యతీర్థాలు నాటి భరతఖండ భౌగోళిక స్థితిగతులను గురించి, వాటి స్థలపురాణాలను 
గురించి, మాహాత్మ్యాలను గురించి, ప్రజల విశ్వాసాలను గురించి తెలియచెపుతున్నాయి. ఈ అంశాన్ని “వార్త' గా కొన్ని పురాణాలు 
పేర్కొనటం గమనించదగిన విశేషం. మాత్స్యపురాణం చెప్పిన పురాణ పంచలక్షణాలు గమనించతగినవి - 


చ. “ఉత్పత్తిం ప్రలయం చైవ వంశాన్‌ మన్వన్తరాణి చ, 
వంశానుచరితం చైవ భువనస్య చ విస్తరమ్‌”. (మాత్స్య పురా. 2.22) 


తీర్భవర్ణనం భూవనవిస్తర వర్ణనలో భాగమే. ఈ అంశాన్ని నారద ధౌమ్య రోమశ మహర్షులు విస్తరించారు. ఉత్పత్తి 
ప్రళయాదులను మార్కండేయ మహర్షి వివరించాడు. ఆ విధంగా మహాభారతంలో పురాణలక్షణాలు పరిమిళిస్తున్నాయి. 


ఇక్కడ మరొక విశేషాన్ని కూడా గమనించాలి. ఇతిహాసంలో చెప్పబడే పురాణాంశాలు ఇతిహాస స్వభావ ముద్రితాలై 
ఉండటం ఆ ప్రక్రియా స్వభావం. ఎట్టాగంటే - ధర్మజుడు నారద మహర్షిని తీర్థయాత్రలను, వాటి మాహాత్మ్యాలను గురించి 
అడిగాడు. త్రిలోకసంచారి అయిన నారదుడు స్వయంగా ఆ వివరాలు చెప్పవచ్చును. కాని, పులస్త్యమహర్షి భీష్ముడికి పూర్వ 
మెప్పుడో చెప్పిన వివరాలనే అందించాడు. అంటే - ఇదివరకే చెప్పబడిన ఒక ఇతిహాసాన్ని పరంపరా కథనంగా ధర్మజుడికి 
చెప్పాడు. ఇటువంటివే ధౌమ్యుడు చెప్పినా, రోముశుడు చెప్పినా. రోమశుడు ఇదివరకే లోకంలో, రూఢికెక్కి వరంపరగా 
చెప్పబడుతున్న క్షేత్రగాథలనే వివరించి చెప్పాడు. అంటే- ఇతిహాసంలో పురాణాంశాలు అంగాలుగా ఉంటాయి. ఇతిహాసము ద్రను 
కలిగి ఉంటాయి. ఆరణ్యవర్వంలో వీటివలన ధర్మజుడు దివ్యుడనే పరమార్థం కూడా కథలో స్థాపించబడుతుంది. 
పుణ్యతీర్థవర్ణనంవలన ధర్మరాజుకు పుణ్యం, పురుషార్థం లభిస్తే, పరితకు ప్రపంచవిజ్ఞానం కలుగుతుంది. 


గోదావరీ స్నానం - నన్నయ దేశాభిమానం : 


నారద కథనంలో ఆంధ్రప్రాంతానికి చెందిన పుణ్యతీర్ణాలను నన్నయ నోరారా అభిమానంతో వర్ణించాడు. కాని, 
బెచిత్యాన్ని కాపాడి ముచ్చటగా ముక్తసరిగా చెప్పాడు. శ్రీశైల మహాక్షేత్రంలోని దేవహ్రదాన్ని ప్రత్యేకంగా ఒక తేటగీతిలో రచించాడు. 
పుణ్యఫలం మూలంలోదే అయినా శ్రీశైలాన్ని తీర్ణరాజంగా పేర్కొన్నాడు. 


తే. “పరమమైన తీర్ణంబు శ్రీపర్వతంబు । నందు దేవహ్రదం బాడి యాదిదేవు 
నీశు నర్చించి పడయుదు రిష్టఫలము । నశ్వమేధ ఫలంబును నవని జనులు. 


శ్రీశైలం శ్రేష్టమైన తీర్థమట! పుణ్యఫలం అశ్వమేధయాగ ఫలమట! అంతేకాక తెలుగువారి ప్రియమైన నదులను 
విశేషించి చెప్పాడు- నన్నయ. ఇంద్రుడు నూరుయజ్ఞాలు కృష్ణానది ఒడ్డున చేశాడట! ఆచోటు దేవహ్రదంగా పేరొందింది. 
అందులో స్నానమాడితే సర్వపాపాలూ ప్రక్షాళనమైనపోతాయట! కృష్ణానదిలో స్నానం చేస్తే పూర్వజన్మస్కృతి కలుగుతుందని 
మూలమహాభారతం, నన్నయ దానిని చెప్పకుండా సర్వపాపనివారణం జరుగుతుందని మార్చాడు. బెచిత్యదృష్టి, లోకజ్ఞత 
ప్రదర్శించాడు. అట్లాగే తుంగభద్ర, పెన్నా గోదావరి మొదలైన తీర్జాలలో దండకారణ్యం, శరభంగాశ్రమం, శూర్చారకం, 
సప్తగోదావరి మొదలైన తీర్థాలలో స్నానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయుట! నారదుడి కంటె నన్నయ ఆంధ్ర ప్రాంత 
పుణ్యతీర్థ ఫలాలను పెంచి చెప్పాడు. అందులోనూ గోదావరీస్నానఫలం గొప్పగా చెప్పారు. 


వారణాసిలోని గంగలో మునిగి రుద్రుడిని సేవిస్తే రాజసూయయాగ ఫలమట! దక్షిణకాశి అయిన శ్రీశైలంలోని 
దేవహ్రదంలో స్నానమాడితే అశ్వమేధ యాగఫల మట! గోదావరిలో స్నానంచేస్తే గోమెధ యజ్ఞం చేసిన ఫలంతోపాటు వాసుకిలోకం 


పీర్రిక-48 


దక్కుతుందట! ఇది వ్యాసుడివాక్కు. నన్నయ దానిని మార్చాడు. ఉదాత్తీకరించాడు. గోదావరీస్నానం వలన దశాశ్వమేధ యాగఫలం 
కలుగుతుందని చెప్పాడు. గోదావరికి ఆ గొప్పదనం లేదని ఆంధ్రులం చెప్పలేం. కాని, నన్నయకు గోదావరి అంటే ఎంత 
అభిమానమో తెలిసికొని ఆ ఆదికవిని అభినందించకుండా ఉండలేం. నన్నయ మూర్తీభవించిన ఆంధ్రాభిమానం! 


నన్నయ వాగనుశాసనత్వం : 


ఆంధ్రకవిలోకానికి నన్నయషప్రయోగాలు పరమషప్రమాణాలు, నన్నయ వాడిన పదాలు, సమాసాలు, ఛందస్సులు 
మొదలైన అంశాలమీద ఆంధ్రపండితులు ఎన్నో చర్చలు జరిపారు. నన్నయ వ్రాసిన కొన్ని ప్రయోగాలు తప్పన్నవారున్నారు. 
అవి సరి అయినవేనని సమర్థించినవారున్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వటం ఇక్కడ సాధ్యపడదు కాని, ఆరణ్యపర్వంలోని 
ప్రస్తుతభాగంనుండి కొన్నిటిని మచ్చుకు గమనించవచ్చును. ఈ విశేషాలను శ్రీమాన్‌ పళ్ళి పూర్ణప్రజ్ఞాచార్యులవారు ఆరణ్యపర్వానికి 
వ్రాసిన '“టిప్పణి' నుండి కృతజ్ఞతలతో గ్రహించి ఉదాహరించటం జరుగుతున్నది. 


సమాస ప్రయోగాలు : 


అహోరాత్రులు : (ఆర. 3.238): “అహస్సర్వైకదేశ సంఖ్యాతపుణ్యాచ్చ రాత్రేః - అను పాణినీయ సూత్రము చేతను 
అహర్గహణం ద్వంద్వార్థమ్మనుభాష్యము చేతను ద్వంద్వసమాసమునందు అహస్‌ - శబ్బముకంటె. బరమగు రాత్రి శబ్దమునకు 
ఆ (చ్‌) ప్రత్యయము వచ్చి - జాతి రప్రాణినామ్‌ - అనుసూత్రముచే ఏకవద్భావము వచ్చినచో అహోరాత్రము అని కావలయును. 
కాని వాగనుశాసనులు అహోరాత్రులు - అని ప్రయోగించుకతన దీని కేదేని మార్గ మారయవలసి యున్నది. మహాభాష్యమునందు 
అహర్లహణం ద్వంద్వార్థ మ్మని చెప్పియుండుటచే ద్వంద్వసమాసమునందే అహస్‌శబ్బమునకంటె. బరమగు రాత్రిశబ్బమునకు 
అచ్‌ ప్రత్యయము వచ్చునని తేలుచున్నది కనుక నిట అహ్నా సహితా రాత్రిః అని మధ్యమ పదలోపి సమాసము గావించు 
కొన్నచో నిది ద్వంద్వ సమాసము కాదు కనుక అచ్చత్యయప్రసక్తి లేమింజేసి అహోరాత్రి అనురూప మేర్చడును. దాని 
కాంధ్రమునందు. బ్రథమాబహువచన మహోరాత్రులని నిర్పాధముగా నగును.” 


ముష్టాముష్టి : (ఆర. 3.395): “ఇయ్యది యసాధువని పలువురు తలంతురు. నిర్దుష్టమనియే నా యాశయము. 
'ముష్టిభి ర్ముష్టిభిః ప్రహృత్యేదం యుద్ధం ప్రవృత్తమ్‌' అను విగ్రహవాక్యమునందు తత్ర తేనేద మితి సరూపే - అనుసూత్రముచే 
సమాసాంతమగు ఇ(బ్‌) ప్రత్యయము వచ్చి అన్యేషామపి దృశ్యతే - అనుదానిచే. బూర్వపదమగు ముష్టి - పదమునకు 
దీర్ధ్హము రాగా ముష్టీముష్టి అనియే కావలయును, ముష్టాముష్టి యను ఆకార విశిష్టరూప మసాధువని పూర్వపక్షుల శంక. 
దానికి సమాధాన మేమన - పాణిన్యాచార్యులవారిచే సైతము “వ్యోర్లఘు ప్రయత్నతర శాకటాయనస్య' - అని యష్టాధ్యాయిలో 
బేర్కొనంబడిన శాకటాయనాచార్యు(డు తన శాకటాయన వ్యాకరణమున “ఆ దిజంతే' అనుమాత్రముచే ఇజంత ముత్తరపదముగా 
నున్నపుడు పూర్వపదమునకు ఆత్వము వచ్చునని విధించి ముష్టాముష్టిపదము నుదాహరించియుండుటచే నియ్యుది 
వ్యాకరణాంతరసిద్ధమని యెబజుంగునది. 


“మజియు హేమచంద్రాచార్యులు తన సిద్దహేమచంద్రమను వ్యాకరణంబున6 బూర్వపదమునకు దీర్ధంబును 
ఆకారమంతా దేశంబుగను విధించి ఉదాహరణముగా6 దన ద్వ్యాశ్రయకావ్యంబున యష్టీయష్టి-యష్టాయపష్టి అని యిచ్చి 
యుండుటచే ముష్టాముష్టి పదంబు పై రీతిగా సుసాధంబు.” 


“ముగ్ధబోధవ్యాకరణంబునం గూడంబైవిధంబుగనే సూత్రించి ముష్టీముష్టి అనునవియే యుదాహరింపంబడినవి. కనుక 
బహువ్యాకరణనిర్దుష్టం బగు నీ పదంబును వాగనుశాసనులు వాడుటలో వింతలేదని నా యభిప్రాయము. వ్యాకణాంతర 
ప్రసిద్ధమైనను ముష్టాముష్టి పదము పాణినీయ విరుద్ధంబుగదా యని తలంపరాదు. పాణినీయవ్యాకరణమునందును దీని 


డై] 


పీర్రిక-49 


సాధుత్వమున కొక్కింతమార్గము గలదు. శ్రీ నాగేశభట్టుగారు స్వరచితభాష్యప్రదీపమున “తత్ర తేనేద మితి నరూపే” అను 
సూత్రమున తేన+ఆ+ఇదమ్‌ అని ఆ కారము ప్రశ్లేషించి కొన్ని చోటుల6 బూర్వపదంబునకు ఆత్వము వచ్చునని ముష్టాముష్టి 
పదము నుదాహరించియున్నారుగాన ముష్టాముష్టిపద మపాణినీయ మను శంక నిరస్తమని తెలియునది.” 


1. త్రిణయన - త్రినయన (ఆర. 1.334): “త్రిణయన పదము వస్తుతః దుష్టము కాదుగాని యిచ్చట “త్రినయని 
పదము వాడుటయే సమంజసము. కవిత్రయమునకు నణప్రాస మనభిడ్రేతము. త్రినయనపద మెట్లు సాధువనంగా -- 
కేచిత్తు త్రిణయన: త్రినయనః ఇత్యత్ర వికల్సేన ణత్వ మిచ్చంతి' - సారస్వత వ్యాకరణము.” 


2. బుతుపర్షుడు (ఆర. 2.129): “బుతువనయగా గాలము. పర్ణ మన వాహనము. కాలము వలె వడిగా బోవు 
గుజ్జములు గలవాడు. కొన్ని సంస్కృత భారతములలో బుతపర్జ్ణుండని పేరైనట్లు గాన్సించును. అప్పుడు బుత మన సత్యము 
గనుక సత్యముగా లెక్కపెట్టంబడిన ఆకులు కలవాండు - అని వ్యుత్పత్తి. అక్షవిద్య నెజిగినవా. డనుట. అక్షహృదయము- 
అక్షములన ఇంద్రియములు కనుక నిది యింద్రియాభిమాని దేవతల హృదయమును వశపజచుకొను నొక మంత్రము. దీని 
శక్తిచే. బత్రపుష్ప ధాన్యాది రాసులలోని తత్తత్సంఖ్య సరిగా6 జెప్పవీలగును. కొందజు అక్షము లన బాచికలు కాన నీ మంత్రముచే 
జూదమునందు. బాచికలు వశ్యములుగా నుండుననియు నిర్వచింతురు.” 


3. నావాశ్రమమునకున్‌ (ఆర. 3.95): “నౌ+ఆశ్రమమునకున్‌, “ఎచోల యవాయావః (అచ్చు పరమగునపుడు ఏ,ఓ, 
ఐ,జె, లకుంగ్రమముగా ఆయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌, అనునవి ఆదేశములుగా వచ్చును) అనునియమముచే “నౌ” అనుచోట 
“జె” కారమునకు “ఆవ్‌ అను నాదేశము వచ్చి నావాశ్రమమునకున్‌ అనియయ్యెను, ఓడయందలి యాశ్రమమునకు నని 
యర్థము. రోమపాదునిచే బుశ్యశృంగు. దోడ్కొనిరాబంపంబడిన వేశ్యాంగనలు బుశ్యశృ్ళంగ ప్రలోభనార్థ మొక యోడయందు 
నాశ్రమము. గల్పించుకొని యట కేగిరని గ్రహించనగు. కొంద జోడచే దాంటందగిన యాశ్రమంబున కని వచింతురు. అప్పుడు 
వీరు కల్పించుకొనిన యాశ్రమంబునకు మధ్య నద్యాదికము కలదనియు దాని నోడచేదాంటటవలసియుండుననియు నెజుంగునది. 
ఈ పక్షమున “నౌ” శబ్దమునకు దార్యార్థమును. “నావయోధర్మేతి పాణినిసూత్రముచే య(త్‌) ప్రత్యయము వచ్చినచో 
నావ్యాశ్రమమున కనురూపము సిద్ధించును. సంస్కృతభారతమున నీ రూపమే కలదు. “సాతు నావ్యాశ్రమం చక్రే” - ఈ 
పక్షమున భగ్నప్రాసదోషము. వాటిల్లును గానం బ్రథమపక్షమే స్వీకార్యము.” 


నన్నయ శబ్దశాసను డనటానికి ఈ ఉదాహరణలు నామమాత్రాలే! నన్నయ శబ్దసాధుత్వాన్ని గురించి ఆంధ్రపండితు 
లెంతటి చర్చలు చేశారో తెలియటానికే ఈ ప్రయోగాల ప్రసక్తులు. 


లోకతంత్ర పంచకం - కథాక్రమ రమ్యత : 


విజయుడు ఇంద్రలోకంనుండి తిరిగి రావటంతో ఆరణ్యపర్వంలో సగం కార్యం ముగిసింది. పాశుపతాస్త సంపాదనంతో 
నివాతకవచాదుల సంహారంతో అర్జునుడు దైవీశక్తుల అనుగ్రహంతో ఆసురీశక్తులను అణచే వీరవ్రతాన్ని సాధించాడు. ఇది ఒక 
పక్షం. మరొకవైపు భీముడు రాక్షసులను, యక్షులను ఏకవీరుడై సంహరించి కుబేర, హనుమదాదుల, సహాయాన్ని పాండవులకు 
కల్పించాడు. ఇంద్రకీలాద్రి, స్వర్గలోకం ఇంద్రసుతుడి విజయ భూములు. గంధమాదన హిమవత్‌పర్వతాదులు భీమపరాక్రమ 
క్షేత్రాలు. 


భీముడు ధర్మరాజుతో దైవమానుష యత్నాలలో మానుషయత్నానికే ప్రాధాన్యమిచ్చి వాదించాడు. ధర్మరాజు ఎంత 
చెప్పినా ఆతడి బుద్ది కెక్కలేదు. హనుమదాదులు సూచించినా ఆతడి తల కెక్కలేదు. చివరకు కుబేరుడు కూడా మనసులో 
దాచుకొనలేక బహిర్గతంగా ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - 


పీరిక-50 


వ. “అయ్యా! ధృతియును, దాక్ష్యంబు, నుపదేశంబును, గాలంబును, బరాక్రమంబును నను 
పంచవిధంబులైన లోకతంత్ర విధానంబు లెజింగిన క్షత్రియుండు ధర్మవిదుండై ధరణీచక్రంబు నిర్వక్రంబుగా రక్షించి 
పుణ్యలోకంబు వడయు౮; దత్కర్మవిశేషంబు లెజుంగక వృథారంభుండై సాహసంబున వర్తిల్లు వానికిం బాతకం 
బగుట నిశ్చయంబు. (ఆర. 4.31) 


క... కావున నీ తమ్ము మరు | ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్‌, 
భూవల్లభ! శిక్షింపుము । నీ విమలజ్ఞాన ధర్మనిష్టిత బుద్దిన్‌. (ఆర. 4.32) 


ఈ లోకతంత్ర పద్దతులలో ఆరణ్యవాసంలో ధృతి, దాక్ష్యం, ఉపదేశం అనే తంత్రాలనూ, అజ్ఞాతవాసంలో కాలాన్నీ, 
ఉద్యోగాదులలో పరాక్రమాన్నీ, పాండవులు ప్రదర్శించారని ధ్వని. అదే ధర్మరాజు వ్యూహంకూడా. తద్భిన్నంగా ఆ క్రమాన్ని 
మార్చి ప్రయోగించే సాహసం చేస్తే దోషం కలుగుతుందని కుబేరుడి హెచ్చరిక. 


ఆరణ్యపర్వ ప్రథమాశ్వాసంలో ద్రౌపదీ భీమసేనుల వాదాలను కాదని ధర్మజుడు తన సమయాన్ని పాటించటానికి 
కృతనిశ్చయుడు కావటంలో ధృతి ఉన్నది. వ్యాన ప్రేరితుడై ధర్మజుడు అర్జునుడి ద్వారా పాశుపతాస్తాది దివ్యాయుధాల 
నన్నింటిని సాధించి విజయం తథ్యమన్న భావాన్ని పొందటంలో, పాండవులలో కలిగించటంలో దాక్ష్యం (అంటే దక్షత్వం, 
సామర్థ్యం) ఉన్నది. బృహదశ్వ, నారద, ధౌమ్య, రోమశాది మహర్షులు చెప్పిన ఉపాఖ్యానాలలోని ఉపదేశాలను గ్రహించటంలో 
ఉపదేశం ఉన్నది. దీనితో ఒక వర్తులం పూర్తి అవుతుంది. దీనికి పరీక్ష నహుష ప్రశ్నలకు ధర్మజుడిచ్చే సమాధానాలు. 


రెండవ వర్తులం వెనుకనుండి మొదలౌతుంది. మార్కండేయ మహర్షి చెప్పిన కథాంశాలు ఉపదేశం, ఘోషయాకత్రలో 
సైంధవ దుర్మ్వయ ఘట్టంలో పాండవులు ప్రదర్శించిన పరాక్రమం దక్షత; యక్షఘట్టంలో ధర్మజుడు ప్రదర్శించింది ధృతి. 
వాటికి యక్షప్రశ్నలు ఒక పరీక్ష ఈ క్రమంలో కథార్జాలు చదువుకొని అన్వయించుకొనటమే ఆరణ్యపర్వంలోని రమ్యత! 


నన్నయ రచించిన భాగంలో లోకతంత్ర వర్తనాల వర్తులం ఎడమనుండి కుడికి ప్రదక్షిణంగా కొనసాగింది; ఎజ్జయ 
రచించిన భాగంలో ఆ వర్తులం కుడినుండి ఎడమకు మరలి, సవ్యంగా ముగిసింది. అప్పుడే అది పరిపూర్ణం. అందుకే ఎజ్జియ 
నన్నయ పేరుమీదనే తన భాగాన్ని పూరించి, ఆరణ్యపర్వాన్ని పరిపూర్ణం చేసి ఉంటాడు!. 


కవిత్రయ మహాభారతం - వ్యాఖ్యానం : 


తెలుగులో ఆదికావ్యమైన మహాభారతానికి వ్యాఖ్యానం సమగ్రంగా రావటం ఆంధ్రావళికి ఆనందం కలిగించే అంశం. 
ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో అవతరించటంవలన ఇది సారస్వతయజ్ఞ గౌరవం పొందింది. 
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీనిని ఒక బృహత్తర ధార్మిక కార్యంగా భావించి, సర్వాంగసుందరంగా ప్రచురించి, 
సామాన్యులకు కూడ అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారి వెలుగుల పుణ్యం. ఈ పవిత్రమహత్తర ప్రయత్నానికి 
ఎడుకొండలస్వామి పక్షాన బాధ్యత వహించి, విజయవంతంగా ముందుకు సాగిస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. 
బోర్డ్‌ ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సంపాదకులూ, వారిసహాయకులూ, సంపాదక సలహామండలి 
సభ్యులు, సంపాదకమండలి సభ్యులు, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, పలురకాలుగా దీనికి తోడ్పడుతున్న అధికార 
అనధికారులు ధన్యులు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకాలు!. 


ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి ఆమోదించటమే కాక, కొన్ని మంచి సూచనలిచ్చి ప్రోత్సహించిన శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్థానం కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్సు శ్రీ కరణం జువ్వలకంటి కృష్ణమూర్తి గారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పీర్రిక-51 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటిగా - రెండు భాగాలలో - వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం రెండు భాగాలుగా వెలువడుతున్నది. అందులో మొదటి భాగ మిది. 


విద్వత్కవులు, పండితులు, రాష్ట అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు అయిన డాక్టర్‌ నండూరి రామకృష్ణమా 
చార్యులవారు దక్షతతో రచించిన వ్యాఖ్యాన మిది. కథార్థ తత్త్వాన్ని విశ్లేషణాత్మకంగా వివేచించిన విద్వన్మణులు వారు. దీనిని 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించటం ముదావహం. వారికి నా కృతజ్ఞతలు. 


డాక్టర్‌ కృష్ణమాచార్యులవారు మొదట వ్యాఖ్యానాన్ని సరళ గ్రాంథిక భాషలో రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 
వారి నిర్ణయానుసారం భారతవ్యాఖ్యానం ప్రజల కందుబాటులో ఉండటానికై శిష్టవ్యావహారికంలోకి మార్చబడింది. ఆ పరివర్తనంలో 
తోడ్పడిన సంస్కృతాంధ్రభాషా పండితులు డాక్టర్‌ అట్లా వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ శ్రీమతి వి. జయశ్రీ గారలు. వారు చేసిన 
పరివర్తనను డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు గారు పరిశీలించి ఆమెదించారు. శుద్దప్రతుల తయారీలోను ప్రూపులు 
సరిచూడటంలోను డాక్టర్‌ వెలుదండ నిత్యానందరావు. శ్రీమతి జి. సుశీల, శ్రీమతి లక్ష్మీవిద్యానాథ్‌ గారలు తోడ్పడ్డారు. 
భారతంమీద వచ్చిన లఘువ్యాఖ్యలను సేకరించటంలో సహకరించారు డాక్టర్‌ దంటు హేమలతగారు. ముద్రణకు అనువైన 
అక్షరాకృతి నిచ్చారు శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జియస్‌. లక్ష్మిగారు. వీరందరికి హార్దికమైన కృతజ్ఞతలు. 


భక్తజనకల్పద్రుమమైన భద్రమూర్తి పద్మావతీ సహిత శ్రీవేంకటేశ్వరస్వామివారు ధర్మకల్పద్రుమమైన ఈ భారతవ్యాఖ్యకు 
ప్రభువు. సత్యశివసుందరమైన ఆ స్వామి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాబ్మయారాధనలోని పుణ్యపూజాకుసుమ 
మంజరిగా సమర్పించుకొంటున్నాను. 


జి.వి సుబ్రహ్మణ్యం 
హైదరాబాదు ప్రధానసంపాదకుడు 
విక్రమ ఉగాది 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 
5-4-2000 


తిరుమల తిరుపతి దేవస్తానం. 


ఆరణ్యపర్వ కథాసారం 


(మొదటి భాగం) 


ద్రౌపది వెంటరాగా పాండవులు ఉత్తరదిశగా పయనించారు. కొంత దూరం పోయినతరువాత ఇంద్రసేనుడు మొదలైన 
ముఖ్యసేవకులూ, పధ్నాలుగువేల రథాలతో సుభద్రాభిమన్యులూ, ప్రతివింధ్యాది ఉపపాండవులూ వారిని కలిసికొన్నారు. 
ప్రజలు ధృతరాష్రుడి దుర్నీతిని నిందించి, పాండవులవెంట వనవావసానికి బయలుదేరారు. ధర్మజుడు వారికి నచ్చచెప్పి, వారి 
వారి ఇండ్లకు వారిని తిరిగి పంపాడు. కాని, కొందరు వేదాచారపరాయణులైన పండితులూ, పాండవపురోహితుడైన ధౌమ్యుడూ 
వారివెంట సాగివచ్చారు. తమతో వస్తున్నవారు వనవాసంలో ఏమాత్రం ఆకలి బాధకు శ్రమపడినా ధర్మజుడు ఎంతో బాధపడుతూ 
ఉండేవాడు. ఒక్కొకసారి తీవ్రమైన శోకంతో మూర్భపోయేవాడు. శౌనకుడు అనే బ్రహ్మర్షి ధర్మజుడు ఆత్మస్థైర్యం పొందటానికి 
“జనకగీతా” సారాన్ని ప్రబోధించాడు. ధర్మజుడు శాంతచిత్తుడైనాడు. 


ఆశ్రితులకు అన్నలోపం లేకుండా ఉండాలంటే ఆదిత్యమంత్రాన్ని జపించి సూర్యానుగ్రహాన్ని పొందుమని ధౌమ్యుడు 
ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు నిష్టతో సూర్యోపాసనం చేశాడు. సూర్యుడు అతడికి ప్రత్యక్షమై ఒకరాగిపాత్రను ప్రసాదించాడు. 
ఆ పన్నెండేళ్ళ వనవానకాలంలో వంటశాలలో ద్రౌపది ఆ పాత్రలో వండిన వన్య వలమూలశాకాలు అక్షయమైన 
చతుర్విధాహారాలుగా వరిణమిస్తాయని వరమిచ్చాడు. ఆ వర ప్రభావంతో వేలాది బ్రాహ్మణులకూ, అతిథుల కూ 
నిత్యాన్నసంతర్పణలు చేస్తూ ధర్మజుడు గార్హస్థ్యధర్మాన్ని గౌరవంగా నిర్వహిస్తూ ఉన్నాడు. 


ధృతరాష్టుడిని వదలిన విదురుడు తిరిగి రావటం: 


కొంతకాలం తరువాత పాండవులు కామ్యకవనం చేరారు. అప్పుడు ఒకనాడు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు “ఇక 
పాండవులు ఏమిచేయగలరో' చెప్పుమని విదురుడిని అడిగాడు. విదురుడు పాండవుల బలపరాక్రమాలను ప్రశంసించాడు. 
కపటద్యూతంవలన పాండవకౌరవుల నడువు పగ రేగుతుందని ముందుగా చెప్పినా పట్టించుకొనకుండా ధృతరాష్టుడు 
కొడుకులమాట వినినందుకు మందలించారు. కులదూషకుడైన దుర్యోధనుడిని దూషించి, ధర్మరాజుకు పట్టంగట్టి కులాన్నీ, 
బంధుమిత్రులనూ కాపాడుకొమ్మని హితవు చెప్పాడు. 


విదురుడి మాటలకు గ్రుడ్డిరాజు కోపగించాడు. “నీవు నా కొడుకుల అభ్యుదయాన్ని ఎన్నడూ సహించ లేవు. కాబట్టి నీ 
సహాయం నాకు అవసరం లేదు. నీవు పాండవులవద్దకు గాని, నీ కిష్టమున్నచోటికి ఎక్కడికైనగాని వెళ్ళిపొమ్ము' అని నిష్టరమాడాడు. 
విదురుడు వెంటనే రథమెక్కి పాండవుల వద్దకు వెళ్ళాడు. 


విదురుడి రాకను తెలిసికొని పాండవులు మొదట అనుమానించారు. కౌరవులపక్షాన మరల జూదానికి రమ్మని 
పిలవటానికి వస్తున్నాడేమోననీ, వారు ఆయుధాలను పణంగా పెట్టించి గెలవాలని వ్యూహం పన్నారేమోననీ ఊహించారు. 
కాని, విదురుడివలన అసలు సంగతి తెలిసికొని కుదుటపడ్డారు. విదురుడు పాండవులకు సచివుడుగా నిలిచాడు. ధర్మహీనులైన 
కౌరవుల రాజ్యం నిలువదనీ, ధర్మవ్రతులైన పాండవులను రాజ్యసంపద వరిస్తుందనీ విదురుడు ప్రకటించాడు. 


ప్రభువైన ధృతరాష్ట్రుడికి విదురుడు హృదయం, చూపువంటివాడు. అటువంటి విదురుడు దూరమయ్యేసరికి గ్రుడ్డిరాజు 
విలవిలలాడి పోయాడు. వెంటనే సంజయుడిని పిలిచి “కామ్యకవనానికి వెల్లి, విదురుడిని వెనుకకు తెమ్మని నియోగించాడు. 
సంజయుడి సందేశం విని, ధర్మజుడి అనుమతితో విదురుడు హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆతడిని సాదరంగా 
ఆహ్వానించి తన తెలివితక్కువతనానికి క్షమించుమని వేడుకొన్నాడు. 


కథాసారం - 53 
వ్యాసుడి హితవు : 


ధృతరాష్ట్ర విదురుల పునస్సమాగమం దుర్యోధనుడికి కన్నెర్ర చేసింది. అతడు కర్ణ శకుని దుశ్ళాసను లతో మంతనం 
చేశాడు. పాండవులను అడవులనుండి పిలిపించి, ధృతరాష్ట్రుడు తిరిగి వారి రాజ్యం వారికిస్తాడేమో నని శంకించాడు. కాని, 
శకుని ఆ మాటను కాదని, పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞలను మధ్యలో భగ్నం చేయరని చెప్పాడు. పాండవులపై దాడి చేసి, 
యుద్దంలో వారిని చంపి, రాజ్యాన్ని నిష్కంటకం చేద్దామని కర్ణుడు సలహా ఇచ్చాడు. ఆ మాట విని దుర్యోధనుడు 
సమస్తసైన్యాలను మోహరించి యుద్దభేరి మోగించటానికి సిద్ధమైనాడు. ఆ సంగతిని వ్యాసమహర్షి దివ్యదృష్టితో తెలిసికొని, 
హస్తినాపురికి వచ్చి దుర్యోధనుడిని వారించి, ధృతరాష్రుడిని మందలించాడు. ఇంద్రసురభి సంవాదాన్ని వినిపించి, కౌరవ 
పాండవులను సమంగా ఆదరించుమని గ్రుడ్డిరాజుకు హితవు చెప్పాడు. కొన్నాళ్ళు దుర్యోధనుడిని ధర్మరాజువథ్ధ ఉంచితే 
సత్సాంగత్యంవలన సద్గుణవంతుడు కావచ్చునని సూచించాడు. కాని, ధృతరాష్ట్రుడు దానిని మన్నించక తన కొడుకు తనమాట 
వినడని విచారించి, వ్యాసమహర్షినే తన కొడుకుకు ఆ హితవును బోధించుమని కోరాడు. ఆ పనిని మైత్రేయుడనే ముని 
చేస్తాడని చెప్పి వ్యాసుడు నిష్క్రమించాడు. 


సుయోధనుడి తొడలు విరిగే శాపం : 


ఆ తరువాత మైత్రేయుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటూ కామ్యకవనంలో ఉన్న పాండవులనుకూడా చూచి, 
హస్తినాపురికి వచ్చాడు. ధృతరాష్ట్ర డతనిని పూజించి పాండవుల కుశల మడిగాడు. ఆ బుషి కుశల వార్తలు చెప్పి, దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు: “అయ్యా! నీవు పాండవులతో విరోధం మాని బుద్ది కలిగి ఉంటే, నీకూ, కురుకులానికీ మేలు కలుగుతుంది. 
నా మాటలు మన్నించుము” - అని, పాండవుల, వారి సహాయకుల బలపరాక్రమ విశేషాలను వివరించాడు. దుర్యోధనుడు ఆ 
ముని మాటలు లెక్క చేయకుండా, గర్వించి కాలి బొటనవైైలితో నేలను రాస్తూ, చేతులెత్తి తొడలు చరుస్తూ, బిగ్గరగా నవ్వ 
నారంభించాడు. ఆతడి అవినయానికి మైత్రేయుడు మండిపడి దుర్యోధనుడిని శపించాడు - “నీతొడలు రెండూ భీముడి గద 
దెబ్బలకు విరిగిపోవుగాక! అన్నాడు- ఆగ్రహంగా. ధృతరాష్ట్రుడు శాపాన్ని ఉపసంహరించుమని ప్రార్ధించాడు. “దుర్యోధనుడు 
సమబుద్ధితో వ్యవహరిస్తే ఆ శాపం వర్తించదని చెప్పి, మైత్రేయ మహర్షి వెడలిపోయాడు. 


భీముడు కిమ్మీరుడిని వధించటం : 
ఈ కథను విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. 


పాండవులు హస్తినాపురం వదలి మూడురోజులు ఆగకుండా ప్రయాణం చేసి కామ్యకవనం చేరారు. ఆ అడవిలో 
ఒకనాటి నడిరేయి భయంకరాకారుడై, రాక్షసమాయలు చేస్తూ గర్జిస్తూ కిమ్మీరుడనే రాక్షసుడు పాండవుల బాటకు అడ్డంగా 
నిలిచాడు. ఆతడి భీకరరూపం చూచి ద్రౌపది మూర్చ పోయింది. పాండవు లామెను తేర్చారు. రాక్షసుడికి తమను గురించి 
తెలియ చెప్పుకొన్నారు. కిమ్మీరుడు బకాసురుడి తమ్ముడు. బకాసురుడిని వధించిన భీముడిపై పగ తీర్చుకొనాలని అతడు 
ఎదురుచూస్తున్నాడు. వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లు అతడికి భీముడు దొరికాడు. అతడిపై ఆగ్రహోదగ్రుడై విజృంభించాడు. 
భీముడిని పట్టాడు. ఆ రాక్షసుడు తనకంటె బలహీనుడని భీముడు గుర్తించాడు. వెంటనే కిమ్మీరుడి నడుమును, కుత్తుకను 
రెండుచేతులతో పట్టి పైకెత్తి నేలపై పడవేసి, వెన్నెముకను విరిచి చంపివేశాడు. ఆనాటినుండి కామ్యకవనం రాక్షసపీడ లేక 
సుఖంగా ఉండే వనస్థలిగా మారింది. పాండవులందులో కొంతకాలం సుఖంగా ఉన్నారు. 


నరనారాయణుల నరజన్మం : 


పాండవులు కామ్యుకవనంలో నివసించే సమయంలో శ్రీకృష్ణాదియాదవవీరులూ, ధృష్టద్యుమ్నాది పాంచాలవీరులూ 
వారిని పరామర్శించటానికి వచ్చారు. ధార్తరాష్టులు పాండవులకు చేసిన మోసాన్ని పేర్కొంటూ శ్రీకృష్ణుడు కౌరవులపై మండిపడ్డాడు. 


కథాసారం - 54 


పాంచాల యాదవ వృష్టి భోజాంధక వీరులందరూ కలిసి హస్తినాపురిపై దండెత్తి కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసనులను చంపి, 
వారినెత్తురుతో భూదేవిని తృప్తిపరచి, ధర్మరాజుకు రాజ్యపట్టాభిషేకం చేస్తామని ప్రళయకాలంలోని యముడివలె ఉగ్రుడై 
పలికాడు- శ్రీకృష్ణుడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని శాంతపరిచాడు. ఆతడి లోకప్రభుత్వాన్నీ, త్రివిక్రమత్వాన్నీ, విశ్వరూపత్వాన్నీ 
కీర్తించి ధరణీతలం మీద శిశుపాలాదులను సంహరించి ధర్మసంరక్షణం చేసేందుకు పుట్టిన అవతారపురుషుడుగా కీర్తించి, 
అసత్యం, మాత్సర్యం, క్రోధం అనే వికారాలను జయించి సుర మునీంద్రులచేత పొగడబడే ఆ దేవదేవుడి మహత్తాన్ని ప్రశంసిస్తూ 
నమస్కరించాడు. శ్రీకృష్ణుడు శాంతించి అర్జునుడితో ఇట్లా అన్నాడు: “ఓ పుణ్యాత్ముడా! నీవూ నేనూ నరనారాయణులనే 
పేర్లతో పూర్వం ఉన్న ఆదిమునులం. ఇద్దరం సమానశక్తితో మానవజన్మలెత్తాం. మనిద్దరినడుమ నీవూ నేనూ అనే భేదం లేదు. 
ఇద్దర మొక్కటే. నీకు ఇష్టుడు నాకు కూడా ఇష్టుడే. నీకు శత్రువు నాకుకూడా శత్రువే. మనిద్దరం ఈ లోకానికి మేలు కలిగే 
పనులనే చేద్దాం” అంటూ ఆతడితో కలిసి స్నేహపూరిత సంభాషణలలో మునిగిపోయాడు- శ్రీకృష్ణుడు. 


ఒకనాడు శ్రీకృష్ణుడు బంధుమిత్రులైన రాజులందరితో కలిసి కొలువుండగా ద్రౌపది ఆతడితో తన పరాభవ దుఃఖాన్ని 
ఇట్లా నివేదించుకొన్నది. “దేవా! నీవు ప్రజాపతి వని అసితుడైన దేవలు డన్నాడు. యజ్ఞపురుషుడవని కశ్యపుడు కీర్తించాడు. 
సర్వమయుడవని నారదుడు సంస్తుతించాడు. అక్షయజ్ఞాననిధివని మునిశ్రేష్టులందరూ ప్రశంసించారు. రాజర్నులకు, యోగులకు, 
సాధులకు, భక్తులకు నీవే గతివి, పతివి. నీకు తెలియని దంటూ ఏమీ లేదు. అయినా నేను పొందిన అవమానాలను గురించి 
నీకు నివేదించుకొంటున్నాను”. 


“నేను మహా ప్రభువైన పాండురాజు కోడలిని, మహా పరాక్రమవంతులైన పాండవుల భార్యను. పూజ్యూడవైన నీ 
చెల్లెలిని. శక్తిమంతుడైన ధృష్టద్యుమ్నుడి సోదరిని. ఇట్టి నన్ను ఆ దుర్యోధనుడు పగతో నిండుసభ కీడ్చించి తెప్పించాడు. ఆ 
పాపాత్ముడు దుశ్శాసనుడు నా వలువలను ఒలిచాడు. ఆ దారుణమైన అవమానాన్ని నేను అనుభవించాను. అప్పుడు పాండవులు 
అభిమానం చచ్చి, చూస్తూ అందరివలెనే ఊరకుండిపోయారు. భీష్మాది కురువృద్దులు నిశ్శబ్దంగా ఉన్నారు. శరణన్న వారిని 
కరుణతో రక్షించే పౌరుషమూర్తులు భీమార్జునులు. శరణని నేను అరచినా భార్య పిలుపును వినకుండా రక్షించకుండా 
మిన్నకున్నారు. ఇక వారి బాహుబల మెందుకు? అన్నలు, కొడుకులు, బంధువులు ఇంతమంది బలగం నాకున్నా అనాథవలె 
అలమటిస్తూ ఉంటే, ఆ కర్ణుడు నన్ను చూచి నవ్వాడు. అన్నా! ఆ దుళ్ళాసనుడు చేసిన అవమానంకంటె ఆ కర్ణుడు అప్పుడు 
నవ్విన ఆ నవ్వు ఇప్పటికీ నా మనస్సును అగ్నిశిఖవలె దహించి వేస్తున్నది. అలనాడు దుర్యోధనుడు భీముడిని గంగలో త్రోసి, 
విషంపెట్టి, పాములతో కరిపించాడు. ఆ తరువాత వారణావతంలో తల్లితో కలిసి నివసిస్తున్న పాండవులను క్రూరుడై అగ్నిపాలు 
చేసేందుకు కుట్ర పన్నాడు. అతడు చేసిన అపకారాలు అన్నీ ఇన్నీ అని చెప్పలేను. ఇప్పుడు అధర్మద్యూతంలో రాజ్యాన్ని 
అపహరించి నిండుకొలువులో వారినీ, నన్నూ అవమానించినా పరాక్రమాన్ని ప్రదర్శించటానికి ముందుకు రాని ఈ పాండవులు 
నా పరాభవ దుఃఖాన్ని ఏ విధంగా మాన్సగలరు?” అంటూ కన్నీరుమున్నీరుగా శ్రీకృష్ణుడి యెదుట దుఃఖించింది. ఆమె నోదారుస్తూ 
శ్రీకృష్ణార్ణునులు ఇట్లా అన్నారు. 


శ్రీకృష్ణుడు : సోదరీ! నీ గుండెలో మండుతున్న అవమానాగ్ని చల్లారేటట్లుగా అర్జునుడు ధృతరాష్ట్ర పక్షవీరులను తన 
బాణపరంపరతో హతంచేసి యమసదనానికి పంపుతాడు. ఇది నిజం. నామాట తప్పక జరిగి తీరుతుంది. సప్తసముద్రా లింకినా 
రాత్రింబవళ్ళు తలక్రిందులైనా ఇది తథ్యం. 


అర్జునుడు : ద్రౌపదీ! ఈ పురుషోత్తముడే మన యోగక్షేమాలను చూస్తూ, మన పాపపంకిలాన్ని తొలగించి, దుర్మదాంధులైన 
మన శత్రువులను సంహరింప చేస్తాడు. మనకు ముల్లోకవిజయం కలుగుతుంది. నీ వింక దుఃఖించటం ఎందుకు? 


వారి మాటలు విని ధృష్టద్యుమ్నుడు కూడా ఇట్లా పలికాడు. 


ధృష్టద్యుమ్నుడు : చెల్లీ! అవినయపరులైన ఆ దుర్యోధన దుశ్ళాసనులను భీముడు హతమారుస్తాడు. అర్జునుడు ఆ 
కర్ణుడినీ, ద్రోణుడిని నేనూ చంపుతాం. ఇక నీకు మనశ్శాంతి కలుగుతుంది. - అని అందరూ కలిసి ఆమెను ఓదార్చారు. 


కథాసారం - 55 


అప్పుడు శ్రీకృష్ణుడు తాను పాండవులు మాయాద్యూత మాడే సమయంలో ద్వారకలో లేకపోవటంచేత, వారివెంట 
ఉండి ఆ విపత్తును తప్పించలేకపోయానని ధర్మరాజుకు సౌంభకవృత్తాంతం చెప్పాడు. 


సౌంభక వృత్తాంతం : 


ధర్మజుడు చేసిన రాజసూయంలో అవినయంగా వర్తించిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధించి, పాండవు లర్చించిన 
పూజనందుకొన్నాడు. శిశుపాలుడి తమ్ముడు సాల్వుడు. శ్రీకృష్ణుడు తన అన్నను చంపినందుకు కోపించి ప్రతీకారం తీసికొనటానికై 
ద్వారవతిమీద దండెత్తాడు. సాల్వుడికి సౌంభక మనే పేర కామగమనం గల పట్టణం ఉన్నది. దానితో కలిసి వచ్చి ద్వారవతిని 
చుట్టుముట్టి పరిసరాలను ధ్వంసం చేశాడు. నగరంమీద దాడి మొదలుపెట్టాడు. యదువీరకుమారులు చారుదేష్ణుడు, 
ప్రద్యుమ్నుడు, సాంబుడు అనేవారు యుద్దోత్సాహంతో కోట వెలువడి సాల్వుడిని ఎదుర్కొన్నారు. ముగ్గురూ పౌరుషంతో 
పోరాడి అనేక మంది వీరులను చంపారు. ఒకసారి ప్రద్యుమ్నుడు యుద్ధంలో మూర్భపోయాడు. సారథి ఆతడి రథాన్ని దూరంగా 
తీసికొనిపోయి అతడిని సేద తీర్చాడు. ప్రద్యుమ్నుడు తేరుకొని తేరెక్కి సాల్వుడిపై దాడిచేసి, అతడిని మేటియుర్భంలో 
చంపబోయాడు. కాని, నారద మారుతులు ప్రత్యక్షమై సాల్వుడు శ్రీకృష్ణుడిచేత చంపబడతాడని చెప్పారు. దానితో ప్రద్యుమ్నుడు 
సాల్వుడిని యుద్ధంలో ఓడించి ప్రాణాలతో వదిలాడు. సాల్వుడు సౌంభక నగరంతో పాటు పలాయనం చిత్తగించాడు. 


ఆసమయంలో శ్రీకృష్ణుడు ధర్మజ రాజసూయం ముగించుకొని ద్వారకకు తిరిగివచ్చాడు. చిన్నవోయి, రూపుమాసిన 
తన రాజధానిని చూచి చిన్నబోయాడు. జరిగిన వృత్తాంతం ఆహుకాత్మజుని (ఉగ్రసేనుని) వలన విని, కోపించి 'సాల్వుడిని 
చంపి కాని నగరంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి అనంతబలంతో సాల్వుడిమీద దండెత్తాడు. సాల్వుడు సౌంభకనగరంతో సహా 
సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. ఆతడిని పసికట్టి శ్రీకృష్ణుడు శస్రాస్రాలతో అతడి సైన్యాన్ని నుగ్గుచేశాడు. సాల్వుడు భయపడి 
శ్రీకృష్ణుడి పై మాయాయుద్ధం ప్రారంభించి విజృంభించాడు. శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించి అతడి మాయను తొలగించాడు. 
సాల్వుడు వసుదేవుడిని బంధించినట్టు కనుకట్టు సన్నివేశాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు వాడి మాయను గ్రహించి శబ్దభేదిని 
ప్రయోగించాడు. సాల్వుడు తన సౌంభకనగరాన్ని ప్రాగ్భ్యోతిషనగరంగా మార్చి పర్వతాలతో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు పర్వతాలను 
వజ్రాస్రంతో నుగ్గుచేశాడు. ఆ తరువాత సారథి ప్రేరణతో సాల్వుడిని చక్రప్రయోగంతో సంహరించాడు. ఈ యుద్ధం ముగియటానికి 
ఆరునెలలు పట్టింది. ఆ కాలంలోనే పాండవులు కౌరవులచేత మాయాద్యూతంలో ఓడించబడి అడవులపాలైనారు. శ్రీ కృష్ణసాన్నిధ్యం 
వారికి లభించకపోయింది. 


శ్రీకృష్ణాదులు కొంతకాలం పాండవులతో కలిసి ఉన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తనతో సుభద్రాభిమన్యులను 
ద్వారవతికి తీసికొని పోయాడు. ఉపపాండవులైన ప్రతివింధ్యాదులను ధృష్టద్యుమ్నుడు ద్రుపద పురానికి కొంపోయాడు. ఆపైన 
పాండవులు మూలభృత్యులతో కలిసి ద్వైతవనంలో ప్రవేశించారు. అప్పుడు వారిని మార్కండేయ మహర్షి బకదాల్భ్య మహర్షి 
దర్శించారు. వారిరువురూ పాండవుల ధర్మ సత్యనిరతిని ప్రశంసించారు. విశేషించి బకదాల్భు్యుడు ధర్మజుడి బ్రాహ్మణ భక్తిని 
కొనియాడాడు. బ్రాహ్మణానుగ్రహంవలన సంపదలను పొందిన వైరోచనాదుల వృత్తాంతాలను ప్రస్తావించి, బ్రాహ్మణప్రియులైన 
పాండవులకు అభ్యుదయాలు కలుగుతాయని ఆశీర్వదించాడు. ఆ మునులిద్దరూ వెళ్ళారు. పాండవులు ఆ వనంలో నివసిస్తూ 
తమ దుఃఖోపశమనం కొరకు అనేక కథలు చెప్పుకొంటున్నారు. ఆ సందర్భంలో ద్రౌపదికీ ధర్మరాజుకూ ఈ క్రింది విధంగా 
సంవాదం సాగింది. 


ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం : 


ద్రౌపది : ఆ ముసలిరాజు కొడుకుమాటలు విని క్రూరుడై పాపచింతతో మిమ్మల్ని రాజ్యం నుండి వెడలగొట్టి, రాజ్యవైభవాన్నంతా 
అపహరించాడు. ఇప్పటికైనా అతడు కోపం మాని మంచి మనసుతో ఉన్నాడా? అ దురాత్ముడి హృదయం 
ఇనుమువలె, రాయివలె కఠినమైనది. లేకపోతే ధర్మవిదులైన మిమ్మల్ని తనకొడుకులు అన్ని ఎగ్గుమాట లంటుంటే 


కథాసారం - 56 


వారించకుండా పైపెచ్చు కలహాన్ని పోషిస్తాడా? మహారాజభోగా లనుభవించే మీరు ఈ కారడవులలో పడరాని 
కష్టాలు పడుతూ ఉంటే నే నెట్టా మిమ్మల్ని చూచి ఓర్చుకొనేది? మిమ్మల్ని ఎట్టా ఓదార్చేది? ఆ ధృతరాష్ర్రుడివలె విధి 
కూడా మీకు శత్రువైనట్లే కనిపిస్తున్నాడు. 


ఓ ధర్మరాజా! నీ తమ్ములు నీ ఆజ్ఞ అనే సంకెళ్ళలో చిక్కి పరాక్రమం ప్రదర్శించలేక బోనులోపడ్డ సింగపుపిల్లలవలె 
కష్టాల ననుభవిస్తున్నారు. పరరాజుల కిరీటాల రత్నాల కాంతులతో వెలిగిపోయే నీ పాదాలు ఈ పర్వతధాతుశిలల ధూళితో 
ఎర్రబడ్డాయి. రోజూ పదివేలమంది బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు బంగారు పళ్ళిరాలలో భుజించి తృప్షలైన తరువాత నీవు 
భుజించేవాడివి. ఇప్పుడు వనమూలికలను తింటూ పేదవోయావు. పదివేల యేనుగుల బలంగల భీమసేనుడు కాయగూరలు 
తిని చిక్కిపోతున్నాడు. కార్తవీర్యార్దునుడివలె బాహుపరాక్రమం ప్రదర్శించగల పారుడు వన్యమృగాలతో కలిసి తిరుగుతున్నాడు. 
సుఖభోగలాలసులైన నకులసహదేవులు దీనులై ఉన్నారు. ఈ స్థితినంతా గమనించికూడా నీవు శాంతుడవై ఉండటం సమంజసం 
కాదు. 


ఓర్పు పరాక్రమం అనే రెండు గుణాలను ఆయాకాలాలలో అద నెరిగి ప్రయోగించకపోతే ఆ రాజుకు ప్రజల గౌరవం 
లభించదు; వారి ప్రతాపం వారికి ప్రయోజనకారి కాకుండా పోతుంది. ఈ సత్యం ప్రసిద్ధమైన “బలీంద్రప్రహ్లాద సంవాదం” వలన 
నిరూపితమయింది. అంతేకాక, శత్రువులు చేసిన అపకారం చిన్నదైతే క్షమించి వారిని వదలివేయవచ్చును. కాని, కౌరవులు 
అనేక అపరాధాలను నిరంతరం చేస్తున్నారు. వారి పట్ల సహనం ఎందుకు? ఇది పరాక్రమానికి తగిన సమయం. శత్రువులమీద 
నీవు కొద్దిగా క్రోధాన్ని ప్రకటించుము. చాలు. నీ తమ్ములు ఉగ్రస్వరూపులై దుర్మార్గులైన దుర్యోధనాదులను తునుమాడుతారు. 


ధర్మరాజు : కోపమే పాపం. కోపంవలన ధర్మకామార్గాలు చెడిపోతాయి. కోపించే వాడికి కార్యం చెడుతుంది. అతడు పెద్దలను 
నిందిస్తాడు; చంపకూడనివారిని చంపుతాడు; ఆత్మహత్యకు పాల్పడతాడు. మనవంటి ధర్మాచరణపరులకు కోపం 
మంచిది కాదు. తెలివికలవాడు కోపమనే మంటను జ్ఞానమనే నీళ్ళతో ఆర్చుతాడు. దేశకాలతత్త్వాలను తెలిసికొని 
కోపంలేని వాడు ప్రకాశిస్తాడు. భూమివలె ఓర్పు కలవాడికి ఎల్లప్పుడు విజయం కలుగుతుంది. ఓర్పు కలవాడి 
పరాక్రమం అన్నిపనులు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అమర్హం, దాక్షిణ్యం, శౌర్యం, శీఘ్రత్వం అనే 
నాలుగు గుణాలు ఓర్చుకలవాడిలోనే శక్తిమంతంగా వర్థిల్లుతాయి. ప్రాచీనమైన కశ్యపగీతలోని కథలవలన ఈ 
అంశాన్ని తెలిసికొనవచ్చును. వేదాలు, యజ్ఞాలు, శుచిత్వం, సత్యం, విద్య, ధర్మం, ఈజగత్తూ అన్నీ ఓర్పులోనే 
నిలిచి ఉన్నాయి. యజ్ఞకర్తలు, బ్రహ్మవేత్తలు పొందే పుణ్యగతులను క్షమావంతుడు పొందుతాడు. అంతేకాదు, 
వ్యాస భీష్మ విదుర కృప ద్రోణ సంజయాదులు నా ఓర్పును కీర్తిస్తారు. సహనంలేని దుర్యోధనుడు కారణంగా 
ధార్తరాష్టులందరూ నాశనమౌతారు. 


ద్రౌపది : ఓ అజాత శత్రుడా! ఓర్చుగల బుద్దితో నిర్మలమైన వర్తనంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న నిన్ను ధర్మం రక్షిస్తుంది. 
కానీ, నీవు శత్రువుల పట్టకూడా సమబుద్ధితో ఉండటం మంచిది కాదు. అధర్మపరులు, కపట వర్తనులు 
అయిన ధార్తరాష్టులను నీవు కూడా కపట మార్గంతోనే వధించాలి. లేకపోతే నీవే వధ్యుడవౌతావని ఆర్యులంటారు. 
ఓ విధీ! మంచివారికి దీనస్థితిని, అయోగ్యులకు ఉన్నతస్థితిని కలిగించి నీవు చేయరానిపని చేశావు. నీకు దుష్టులే 
చుట్టాలా? ఆర్యులే శత్రువులా? 


ధర్మరాజు : నాస్తికులవలె ధర్మాన్ని శంకించి దైవాన్ని దూషిస్తా వెందుకు? ధర్మాన్ని తిట్టేవారికి ప్రాయశ్చిత్తం లేదు. ధర్మాన్ని 
తప్పక పాటిస్తూ జీవించే మహానుభావు లెందరో ఉన్నారు. మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్క నారదాదులు 
మనకు ప్రత్యక్షసాక్షులు; వీరందరూ నన్ను ధర్మపరుడనని మన్నిస్తారు. ఇతరులు అన్యాయం చేశారని నేనెందుకు 
ధర్మాన్ని తప్పాలి? ధర్మం మానవులకు స్వర్గారోహణ సోపానం వంటిది. తపస్సు, స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, 
దానం, ధర్మం, యజ్ఞం అనేవి పుణ్యకర్మలు. అవి ఫలం లేనివైతే ఇంతమంది బుషులు ఎందుకు ఆచరిస్తున్నారు? 
నీ జన్మం, ధృష్టద్యుమ్నుడి పుట్టుక పుణ్య కర్మఫలం వలన కలిగినవే కదా! పూర్వం బ్రహ్మ తన కొడుకులకు 


భీముడు : 


కథాసారం - 57 


కర్మఫల సద్భావం గురించి చెప్పాడు. వారిలో కశ్యపుడు ఆ ఫలాన్ని పొందాడు. బ్రహ్మ నియోగం చేతనే 
పుణ్యకర్మపరులు దేవత్వాన్ని పొందుతుంటారు. 


భూనాథా! కర్మఫలానికి విధి కారణమనీ తెలుసు. వేదశాస్తాలు పరమషప్రమాణాలనీ తెలుసు. నే నంత తెలియనిదాన 
నేమీ కాను. మా తండ్రిగారింట్లో బ్రాహ్మణులు చెప్పగా ఎన్నో ధార్మికాంశాలు తెలిసికొన్నాను. పురుషుడు మనస్సులో 
అర్ధసిద్దిని నిశ్చయించికొని కర్మ చేయాలి. అతడికి దైవం సహాయపడి కర్మసిద్ధి కావిస్తాడు. నువ్వులనుండి నూనె, 
కట్టెనుండి నిప్పు- పుట్టుతాయని తెలిసి ఉపాయంతో వాటిని పొందినట్లుగా, ఉత్సాహవంతుడు కర్మసిద్ధి 
పొందగలుగుతాడు. ఉత్సాహి కీడు పొందలేడు. రైతు దుక్కిదున్ని విత్తులు చల్లి ఉండగా వర్షం కురిసి తతృ్ఫలసిద్దిని 
పొందుతాడు. నడుమ పర్జన్యుడు అనుగ్రహంచకపోతే రైతు ఏమి చేయగలడు? రైతు తాను చేయగలిగినంత 
చేసి మిగిలిదానికి దైవానుకూల్యం సిద్ధించాలని కృషి చేస్తాడు. అట్లాగే నీవుకూడ కర్మఫలం దైవమానుషసిద్ధమని 
తెలిసికొని, పురుషకారంతో సాధించేవే సుస్థిరాలని తెలిసికో. పురుషయత్నం చేయక దైవంమీద భారం వేసేవాడు 
నీటిలో పడవ వంటివాడు. కాబట్టి నీవు కర్మఫలసిద్ధిని నిశ్చయించుము. ఉత్సాహవంతుడ వయి నీతమ్ముల 
పరాక్రమంతో శత్రువులను జయించుము. మన పేదరికాన్ని మాన్సుము. 


ద్రౌపది మాటలను సమర్థిస్తూ భీమసేనుడు ఇట్లా అన్నాడు. 


ధర్మరాజా! తాతతండ్రుల నుండి మనకు వచ్చిన రాజ్యం శత్రుదుర్భేద్యం. గాండీవిచేత సంరక్షితం. ఇంద్రుడికైనా 
జయించటానికి అసాధ్యం. అట్టి రాజ్యాన్ని దుర్చుద్ధితో అన్యాక్రాంతం చేయటం న్యాయమా? ఈ కారడవిలో 
వ్రతాలు చేస్తూ ధర్మలేశచరణ వ్యాసక్తితో ఇట్టా ఉండటం తగునా? సింహాలు కూర్చిన మాంసాన్ని నక్కలు 
తిన్నట్టు మనం సంపాదించిన సామాజ్యలక్ష్మిని కౌరవులు హరించి మనసులో ఎమని భావిస్తారో? దుర్చుద్ధులను, 
దుర్జనులను ధర్మంతో జయించటం సాధ్యమా? కాబట్టి, దుష్కర్ములయిన దుర్యోధనాదులను భుజబలశక్తితో 
అణచివేయుము. ధర్మకామాలనుండి పుట్టి సర్వార్ధాలను సాధించే అర్థపురుషార్థాన్ని వదలిపెట్టి, మిత్రులకు 
దుఃఖాన్నీ, శత్రువులకు సంతోషాన్నీ కలిగేటట్లు మునివృత్తితో ధర్మం ధర్మం అంటూ ధర్మంలోనే మనసు నిలిపి 
బలహీనుడివలె ఇట్లా నిర్వేదపడుతూ ఉండటం సమంజమా? బలంలేనివాడు పరుల సంపదలు గ్రహించలేక 
దుఃఖిస్తూ ఉంటాడు కాని, నీకీపని తగునా? ఆ నిండుసభలో ఆనాడే నీవు అనుమతించి ఉండి ఉంటే- విరోధుల 
నందరినీ యుద్ధంలో వేగంగా అక్కడే మనం చంపి ఉండేవారం. అప్పుడు ఈ కారడవిలో అడవిమృగాల నడుము 
పడిఉండే దైన్యం మనకు లేకుండా ఉండేది. చేసిన ప్రతిజ్ఞలను మీరలేక ఓర్పుతో ఉన్న మనలను గురించి 
కౌరవులు యుద్దోత్సాహం లేని జడమతులనీ, పరాక్రమంలేని పిరికిపందలనీ భావిస్తారు. ఏకాంతంగా ఉండి 
ధర్మాచరణం చేసే వాడిని అర్థకామాలు వదలిపెట్టి పోతాయి. 


లోకంలో ధర్మకామాలను తక్కువ చేసి అర్థాన్ని కోరేవాడు పతనమౌతాడు. అర్థం కొరకే అర్థాన్ని సాధించేవాడు 
భయంకరమైన అడవిలో గోవులను రక్షించే మూర్భుడివంటివాడు. అర్థ ధర్మాలకు హానికలిగేటట్లు కామాన్ని 
సాధించేవాడు ఎండుతున్న నీటి మడుగులోని చేపవంటివాడు. అర్థ ధర్మాలు సముద్ర మేఘాలవలె పరస్సరం 
ఆధారపడి ఉంటాయి. కాబట్టి త్రివర్గాన్ని సమయోచితంగా సాధించేవాడే సర్వసంపన్నుడు. నీ వాచరిస్తున్న ధర్మం 
అర్థకామాలకే కాక, నీకూ, నీ బంధువులకూ బాధాకరంగా పరిణమించింది. నిజానికి, క్షత్రియులకు అర్జసాధకం 
కాని ధర్మం నిరర్ధకం. శత్రువులను యుద్ధంలో జయించటం, రాజ్యాన్ని నిర్భయంగా గ్రహించి సముచితంగా 
రక్షించటం, యోగ్యులైన వారికి అర్జాన్ని దానం చేయటం, బ్రాహ్మణులను పూజించటం అనేవి ఉత్తమ క్షత్రియ 
ధర్మాలు. అవే వారికి మంచి గతుల నిస్తాయి, విపుల సంపదలు కలిగిస్తాయి. కేవలం ధర్మాన్ని ఆచరించటంవలన 
శత్రువిజయం సాధ్యం కాదు. మోసం చేసేవారిని మోసంతోనే జయించాలి. పూర్వం అసురులను దేవత లట్లాగేకదా 
జయించింది. కాబట్టి, నీవుకూడా నియమాన్ని పాటించే ధర్మాన్ని మాని శత్రువులను జయించే ప్రయత్నం 
సాగించుము. 


ధర్మరాజు 3 


భీముడు : 


ధర్మరాజు క 


కథాసారం - 58 


జయశీలివైన నీకు ఆసటగా బాసటగా యదుపాంచాలాది మిత్రరాజు లున్నారు. మిత్రులబలంతో అమిత్రులను 
జయించటం నీతి. దేహబలం, దేశబలం కలవారికి అసాధ్యమనేది లేనేలేదు. తేనెతుట్టెలోని తేనెను తీసేవాడిని 
తేనెటీగలన్నీ ఒక్కటై పట్టి కుట్టినట్లుగా ఒంటరిగా ఉన్న బలవంతుడిని పలువురు బలహీనులు ఒక్కటె 
జయించటానికి యత్నిస్తారు. దుర్యోధనుడి రాజ్యంలో జానపదులు, బ్రాహ్మణులు నీపట్ల అనురక్తులు. వారు నీ 
ప్రభుత్వాన్ని సమర్ధిస్తారు. కాబట్టి నీవు ఆలస్యం చేయక, ఆయుధాలున్న రథమెక్కి హస్తినాపురంమీద విజయయాత్ర 
సాగించుము. ఇప్పుడే క్షత్రియోచితమైన విక్రమాన్ని ప్రకటించుము. యుద్ధంలో గాండీవి తన బాణాలతో 
ధార్తరాష్టులను అరటిచెట్లను నరికినట్లు నరికి కుప్పలు పోస్తాడు. శత్రువులకు అపారమైన సేన ఉన్నదని 
భయపడబోకుము. నా గదాఘాతాలకు ఆ సైన్యం ప్రాణాలతో బైటపడగలుతుందా? శత్రువుల నోడించి 
భూవలయాన్ని పాలించుము. ప్రజా పరిపాలనం కంటె ధర్మం వేరే ఉంటుందా? రాజ్యం పొందిన రాజు భూరిదక్షిణ 
లిచ్చి యజ్ఞాలు చేయగలడు. దానివలన బ్రాహ్మణులకు బహుదానాలిచ్చి పాపాలనుండి విముక్తుడై చీకటినుండి 
విముక్తుడైన చంద్రుడివలె ప్రకాశించగలడు. 


భీమసేనా! నీమాటలు నీతియుతంగా ఉన్నాయి. ఇష్టసిద్ధి కనుకూలంగా ఉదారంగా ఉన్నాయి. అయినా 
ఎకార్యమైనా బాగా ఆలోచించి చేయటంవలననే సతృ్ఫలితాల నిస్తుందని బుద్ధిమంతు లంటారు. నేను పెద్దల 
యెదుట నిండుసభలో అరణ్యాజ్ఞాతవాసాలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఉత్తముడు రాగకోపాలకు వశుడై ఓర్పును 
కోల్పోయి చంచలమైన సంపదకు ఆశపడి సత్యం, ధర్మం తప్పి మరల పెద్దలున్నసభలో తలెత్తి నిలువగలడా? 
నేను చేసిన ప్రతిజ్ఞను దాటలేను. మంచికాలం వచ్చేవరకు వేచి ఉండటం మంచిది. రాజ్యాలు, పుత్రులు, 
సంపదలు, కీర్తి అనేవి సత్యంతో సమంకావు. 


శరీరాలు అశాశ్వతాలు. శరీరానికి మరణం తథ్యం. ఎప్పు డది వస్తుందో తెలియదు. అందువలన పనులు 
ఎడంచేసి కొనటం కూడదు. మరణించే లోపల ఎవరైనా తనవైరం తీర్చుకొనకపోతే వాడిజన్మ వృథా. కాబట్టి, 
మనం పరులచేత పడిన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకొనేంతవరకు రాత్రింబవళ్ళు నాగుండె మండుతూ 
ఉన్నది. నాకంటె అధికంగా అర్జున నకుల సహదేవులు, కుంతీదేవి మనస్తాపంతో వేగిపోతున్నారు. వీరల దుఃఖం 
తీర్చకుండా కారడవిలో ధర్మం. దయ అంటూ ఉండటం తగినపని కాదు. ఈవిధంగా శాంతంగా ఉండటం 
బ్రాహ్మణధర్మం గాని, క్షత్రియధర్మం కాదు. మనువు ధర్మశాస్త్రంలో శత్రుసంహారం క్షత్రియధర్మంగా చెప్పాడు. 
శత్రువులను సంహరించనివాడికి హాని తప్పక కలుగుతుంది. 


అది అట్లా ఉండనిమ్ము మనం పన్నెండేళ్ళు అరణ్యవాసాన్ని ఎట్లాగో గడపవచ్చును. కాని, అజ్ఞాతవాసాన్ని 
ఒకరోజు కూడా గడపలేం. ఎందువల్లనంటే- నిన్నూ నీ తమ్ములను ఎరుగనివారు లేరు. మనం రహస్యంగా 
ఉండటం అంటే మేరుపర్వతాన్ని దాచటం వంటిది. అది అసాధ్యం. అందువలన మనకు ఈ వనవాసం ఎప్పుడూ 
తప్పదు. కాబట్టి ఇప్పు డొక ధర్మాంతరాన్ని పాటిద్దాం. లోకంలో సంవత్సరానికి ప్రతినిధిగా మాసాన్ని గ్రహించే 
పరిపాటి ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికి పదమూడు నెలల అరణ్యవాసం చేశాం. దీనిని పదమూడేళ్ళుగా 
గణించటం ధర్మవిరోధం కాదు. కాబట్టి విజయారంభానికి ఇది తగిన సమయం. 


భీమసేనా! నీవు పాండిత్యంలోనూ, పరాక్రమంలోనూ, గర్వంలోనూ మంచి దిట్టవు. నీవు చెప్పింది చేయతగిందే. 
అయినా నామాట కూడా వినుము. స్వల్పమైన ఉపాయంతో సాధించే పనిని సాహసంతో చేసినా తప్పు లేదు. 
కాని, మహాకార్యం సాహసంతో సాధ్యం కాదు. దానిని బాగా ఆలోచించి చేయాలి. అట్లా చేస్తే దైవంకూడా 
తోడ్పడతాడు. ఆ పక్షంలో ఉన్న దుర్యోధనాదులు శూరులు. కర్ణుడు, భూరిశ్రవసుడు, మద్రభూపతి మొదలైనవారు 
జయించటం సులభంకాని పరాక్రమం కలవారు. మనచేత ఇదివరలో ఓడించబడిన రాజులందరూ ఇప్పుడు 
దుర్యోధనుడిచేత సత్కరించబడి అతడివైపే చేరి యుద్ధం చేయనున్నారు. వారుకూడా అస్త శస్త్ర విద్యాకోవిదులు. 
వారందరూ ఒక ఎత్తు. కర్ణుడు ఒక్కడూ ఒక యెత్తు. అతడు అభేద్యకవచుడు. అతడి విలువిద్యను, బాహుపరాక్రమాన్నీ 


కథాసారం - 59 


తలచుకొన్ననాడు నాకు నిద్ర పట్టదు. ఇంక భీష్మ ద్రోణ కృపాచార్యులు ఉభయులపట్ల సమదృష్టి కలవారైనా 
వారిపక్షాన్నే ఉన్నారు. వారు అపార దివ్యాస్త విశారదులు. వారలను జయించిన తరువాత కదా దుర్యోధనుడిని 
ఓడించటం. ఇదే అసలు సమస్య - అని ధర్మరాజు కార్యసాధనం కొరకు గాఢంగా విచారిస్తున్నాడు. 


పాశుపతాస్త సంపాదనం : 


ధర్మరాజుచింతను తెలిసికొని వేదవ్యాసుడు ప్రసన్నుడైనాడు. ధర్మరాజుకు “ప్రతిస్కృతి' అనే విద్యను బోధించి దానిని 
అర్జునుడికి ఇస్తే తపోవీర్య విభవంతో దేవతలనుండి మహాస్రాలను సంపాదించగలడని సూచించాడు. ఆ తరువాత పాండవులు 
అక్కడినుండి కామ్యకవనం చేరి సరస్వతీ నదీతీరంలో నివసించసాగారు. 


ధర్మరాజు అర్జునుడికి ప్రతిస్మృతివిద్యను బోధించాడు. దానితో అతడు తేజోవంతుడైనాడు. దివ్యాస్తసంపాదన కొరకు 
పార్టుడు తపస్సుకు పూనుకొన్నాడు. ఇంద్రకీల పర్వతంమీదకు చేరి ఇంద్రుడి ఆనతితో పాశపతాస్రాన్ని పొందటానికి పరమేశ్వరుడిని 
గురించి తపస్సు చేశాడు. పార్టుడి ఘోరతపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి, పరీక్షించి వర మిద్దామని కిరాతవేషంతో దిగివచ్చాడు. 
ఆ దేవదేవుడి వెంట పార్వతి. 'ప్రమథగణం, వారిభార్యలు కిరాతవేషాలతో వచ్చి పరమేశ్వరసేవలో నిలిచారు. పరమేశ్వరుడు 
పార్గుడి పరాక్రమాన్ని పరీక్షించటానికి ఒక దివ్యవ్యూహం పన్నాడు. దాని కనుకూలంగా మూకుడనే రాక్షసుడు అర్జునుడిని 
చంపాలని అడవిపంది ఆకారంలో పరుగెత్తుతూ వచ్చాడు. ఒకవైపునుండి పార్టుడూ, మరొకవైపునుండి పరమేశ్వరుడూ ఒకేసారి 
బాణాలు వేశారు. అవి రెండూ ఒకేసారి పందికి గ్రుచ్చుకొన్నాయి. పంది పడిపోయింది. మూకుడు నిజాకారాన్ని పొంది అంతర్జానం 
చెందాడు. కిరీటి ఎదుట కిరాతవేషధారి అయిన పరమేశ్వరుడు కనపడ్డాడు. ఇరువురూ వీరాలాపాలు ఆడుకొన్నారు. అడవిపందిని 
చంపటంపై వివాదం పెంచుకొన్నారు. బాణాలు గుప్పుకొన్నారు. ఎరుకువాడి బాణాల ధాటికి అర్జునుడు ఆశ్చర్యపోయి, 
మారురూపంలో వచ్చిన ఏ దేవుడో అని భావించాడు. తనవద్ద నున్న అస్రశస్రాలన్నిటినీ ప్రయోగించాడు. పరమశివుడు 
తనదివ్యమాయతో వాటి నన్నింటినీ వమ్ముచేశాడు. అంతేకాక, అర్జునుడికి అగ్నిదేవు డిచ్చిన అక్షయతూణీర ద్వయాన్ని 
ఓటుపడేటట్లు చేసి వాటిని అదృశ్యం చేశాడు. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. గత్యంతరం లేక గాండీవంతో కిరాతుడి మీదికి 
లంఘించాడు. ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ముష్టియుద్దానికి తలపడ్డాడు- పార్టుడు. పరమేశ్వరుడు గట్టిగా చరిచాడు. 
నరుడు మూర్చపోయాడు. శివుడు ప్రత్యక్షమై కరుణతో పార్టుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానికి అసాధ్యమనేది లేదనీ, 
అల్పులమీద ప్రయోగిస్తే జగత్రళయం కలిగిస్తుందనీ హెచ్చరిక చేశాడు. అక్షయ తూణీరాలను అనుగ్రహించాడు. పాశుపతాస్తంతో 
సమస్త లోకాలను జయించగలవని చెప్పి పరమేశ్వరుడు అంతర్జానమైనాడు. 


ఇంద్రుడి వరాలు - ఊర్వశి శాపం : 


పాశుపతాస్త్రం పొందిన అర్జునుడి ఎదుట ఇంద్రుడు దేవగణాలతో కలిసి వచ్చి ప్రత్యక్షమైనాడు. దేవతలందరూ 
పార్టుడిని అభినందించి, తమతమ దివ్యాస్తాలను ప్రసాదించి అదృశ్యు లయ్యారు. దేవేంద్రుడు తన రథాన్ని పంపి అర్జునుడిని 
అమరావతికి రప్పించుకొన్నాడు. అక్కడి భోగభాగ్యాలను చూపించాడు. తనతోపాటు సగంగద్దెమీద సవ్యసాచిని కూర్చుండబెట్టుకొని 
గౌరవించాడు. ఒక నరుడికి భౌతిక శరీరంతో స్వర్గంలో అటువంటి గౌరవం జరగటం అపూర్వం. 


ఒకనాటి రాత్రి వెన్నెలవేళ ఊర్వశి అర్షునుడిపై మరులుగొని అతడిని సమీపించి తన మనసు బైట పెట్టింది. కాని, 
అర్జునుడు ఆమెయందు మాతృభావాన్ని ప్రకటించి నమస్కరించాడు. దేవవనితలకు వావివరుస లుండవని ఆమె ఎన్నోవిధాల 
మదనోద్దీపకంగా మాట్లాడింది. అతడు చలించలేదు. ఆమె విసిగి తనకోర్కె ఫలించలేదని కోపించి, అర్జునుడు నవుంసకుడై 
ఆడువారి మధ్య మసలేటట్లు దారుణంగా శపించింది. మరునాడు ఆసంగతి తెలిసికొని దేవేంద్రుడు అర్జునుడి ధర్మశీలాన్ని 
మెచ్చుకొని, అభినందించాడు. ఊర్వశిశాపంవలన కలిగే షండరూపం అజ్ఞాతవాస సంవత్సర కాలం మాత్రమే ఉంటుందని 
వరమిచ్చి, వివిధ దివ్యాస్రాలను అతడికి ప్రసాదించాడు. అయిదేళ్ళ కాలం అర్జునుడికి గీతవాద్యనృత్యాలను దేవేంద్రుడు 
సురలోకంలో నేర్పించాడు. ఆవిధంగా ఊర్వశిశాపం అజ్ఞాతవాస వ్రతంలో అర్జునుడికి వరంగా పరిణమించింది. 


కథాసారం - 60 


ఒకనాడు రోమశుడు దేవేంద్రలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడితోపాటు అర్ధసింహాస నారూఢుడైన అర్జునుడిని చూచి 
ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడు చెప్పగా - నరుడనే మహర్షి పార్టుడుగా పుట్టాడనీ, పాశుపతాస్త్రం పొందిన నరుడు అర్జునుడే 
అని తెలిసికొన్నాడు. ఆ అస్త్రంతో దేవతల విరోధులైన రాక్షసులను సంహరించి సురలోకానికి మేలు చేయనున్నాడని దేవేంద్రుడు 
చెప్పగా విన్నాడు. ఆ తరువాత ఇంద్రుడు రోమశుడిని ధర్మరాజు వద్దకు పంపి అర్జునుడు దేవహితార్థమై సురలోకంలో 
ఉన్నాడనీ, పాశుపతాసగ్ర ప్రభావంతో రాబోయే యుద్ధంలో భీష్మద్రోణకర్ణ్టాది వీరులను సంహరించగలడనీ, పార్గుడు తిరిగి 
వచ్చేంతవరకు ధర్మరాజును తమ్ములతో కలిసి తీర్థయాత్రలు చేయుమనీ సందేశం పంపాడు. రోమశుడిని ఆ తీర్థయాత్రలలో 
సహాయపడుమని దేవేంద్రుడు నిర్దేశించాడు. | 


పాండవులు వనంలో పార్టుడి రాకకొరకు పరితపించి పోతున్నారు. అప్పుడు భీముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 
“అర్జునుడు సంపాదించిన దివ్యాస్రాలతో ధరణీరాజ్యాన్ని తిరిగి పొందుదామని అనుకొంటున్నాం. అతడి రాక ఎందుకో 
ఆలస్యమయింది. జనార్దనుడిని పంపి అతడిని త్వరగా రప్పించటం మంచిది. అతడు తిరిగివస్తే మేమంతా కలిసి హస్తినాపురం 
మీద దండెత్తి, శత్రువులను పరిమార్చి రాజ్యాన్ని ఆక్రమిస్తాం. నీకు సత్యవ్రతభంగ మౌతుందనే భయం ఉంటే పదమూడేళ్ళు 
అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని వచ్చి రాజ్యపట్టాభిషేకం చేయించుకొమ్ము మాయాద్యూతంతో మనలను మోసగించిన 
దుర్యోధనుడు రాజ్యంలో కుదురుకొనక పూర్వమే అతడిని దూషిస్తాం. వంచనపరులను వంచనతో సాధించటమే సముచితం. 
అదే రాజధర్మం” అని ఆవేశంతో భీమసేనుడు పలికాడు. 


ధర్మరాజు భీముడిని ప్రేమతో కౌగలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకొన్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లు అర్జునుడికి 
భీముడు తోడైతే యుద్ధంలో ఎవరు నిలువగలరు? అయితే, ఆ యుద్ధం పదమూడేళ్ళు తరువాత జరగాలనీ, అందులో 
భీమార్లునులే విజయ కారకులు కావాలనీ ఆకాంక్షిస్తూ భీముడి కోపాన్ని ఉపశమింప చేశాడు- ధర్మరాజు. 


ఇక హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు పరమేశ్వరుడివలన పార్టుడు పాశుపతాస్త్రాన్ని పొందిన వృత్తాంతాన్ని పారాశర్యుడు 
చెప్పగా విని పరమవ్యాకుల చిత్తుడై పరితపించాడు. భీముడు కిమ్మీరుడిని చంపిన వార్త విని మనసులో కటకట పడ్డాడు. 
రాబోయే యుద్ధంలో శ్రీకృష్ణార్ణునులు నిర్వహించే మహనీయపాత్రను విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు నిరుత్తరుడైనాడు. 


నలోపాఖ్యానం : 


ధర్మరాజు వద్దకు బృహదశ్వుడనే ముని వచ్చాడు. అతడికి పాండవులు అతిథి సత్కారాలు చేసి, విశ్రాంతి కల్పించారు. 
అ బుషితో ధర్మరాజు- కౌరవులు తమకు చేసిన అన్యాయాలనన్నింటిని చెప్పాడు. “మునీంద్రా! దేశాన్నీ, రాజ్యాన్నీ, బంధువులనూ 
విడిచి అడవులలో మృగాలతో కలిసి మావలె కష్ట పడిన రాజు లెవరైనా ఉన్నారా?” అని ఆ మునీంద్రుడిని అడిగాడు. బృహదశ్వుడు 
నలమహారాజుకథ చెప్పాడు. అతడు కూడా జూదమాడి పుష్కరుడిచేతిలో ఓడిపోయి, ఒక్కడే కానలలో ఎన్నోకష్టాలు పడ్డాడు. 
ఆ సామ్యంతో నలుడిచరిత్రను చెప్పాడు. 


వీరసేనుడి కొడుకైన నలుడు నిషధరాజు. అనేక అక్షౌహిణుల సైన్యంతో రాజుల నందరినీ జయించిన చక్రవర్తి. 
అతడికి జూదమంటే ప్రీతి. అయినా, బ్రహ్మణ్యుడయి బ్రహ్మోత్తరంగా ప్రజాపాలనం చేస్తున్నాడు. విదర్భాధీశుడైన భీముడికి 
దమయంతి అనే అపూర్వ సౌందర్యవతి కూతురు. ఆమె నలుడి గుణగణాలను విని అతడిపై వలపుపెంచుకొన్నది. నలుడు 
ఆమె గుణగణాలను విని ఆనురక్తుడైనాడు. 


ఒకనాడు నలుడు దమయంతిని స్మరిస్తూ ఉద్యావనంలో విహరిస్తుండగా ఆకాశంలో నుండి అంచలగుంపు సమీపంలో 
వాలింది. నలుడు వాటిని పట్టుకొనబోయి ఒకహంసను చిక్కించుకొన్నాడు. పట్టుబడిన హంసను వదలలేక మిగిలినవి ఆకసంలో 
తెల్లమబ్బులవలె తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడా హంస మనుష్య వాక్కులతో ఇట్లా అన్నది. “అయ్యా! నీకు నేను మేలు 


కథాసారం - 61 


చేస్తాను. నీ ప్రియురాలైన దమయంతి వద్దకు పోయి, నీ గుణాలు ఆమెకు వర్ణించిచెప్పి, ఆమె మరెవ్వరినీ మనసులో 
కోరకుండా నీయందే అనురాగబద్భురాలయ్యేటట్లు చేస్తాను” అని అన్నది. ఆ మాటలు విని నలుడు ఆ హంసను వదలిపెట్టాడు. 


ఆ హంస తనగుంపుతో కలిసి విదర్భకు పోయింది. అంతఃపురోద్యానవనంలో దిగింది. దమయంతికి కావాలని 
తనంతట తానే పట్టుబడింది. నలుడినిగురించి వర్ణించి దమయంతికి చెప్పింది. తాను చూచిన రాజులందరిలో ఆతడే సర్వగుణ 
సుందరుడని కీర్తించింది. దమయంతి కున్న రూపకాంతి వైభవాలు నలుడిని పొందినప్పుడే సార్థకమౌతాయని చెప్పింది. దమయంతి 
నారీరత్నమనీ, నలుడు పురుషరత్నమనీ పేర్కొని వారిద్దరి సమాగమం పరస్పరశోభాకరమని ప్రశంసించింది. హంసమాటలకు 
దమయంతి సంతోషించింది. తననుగురించి కూడా నలుడికి అదే విధంగా తెలియజెప్పుమని కోరింది. ఆ హంస నిషధకు తిరిగి 
వెళ్ళి, నలుడికి దమయంతి రూపలావణ్యవైభవాలనుగురించి వర్ణించి చెప్పింది. ఆ విధంగా నలదమయంతు లిద్దరూ అనురక్తులై 
మదనవిరహాన్ని అనుభవిస్తూ పొద్దుపోని పగళ్ళూ రాత్రుళ్ళూ గడిపేవారు. విరహతాపోపశమనానికి నందనోద్యానాలలో తిరిగేవారు. 
తామరాకులో, తామర తూండ్లో కప్పుకొనేవారు. చిగురాకుపాన్సులపై పవళించేవారు. నీటి ధారలతో, గంధపుపూతలతో 
శత్యోపచారాలు చేసికొనేవారు. 


దమయంతి విరహతాపాన్ని గురించి చెలికత్తెలు చెప్పగా విని, ఆమె తండ్రి భీమరాజు నలమహారాజుకు తనకూతురు 
నిచ్చే ఉపాయాన్ని ఆలోచించి స్వయంవరం చాటబంచాడు. భూతలం మీది రాజులందరూ ఆ స్వయంవరానికి తరలి వచ్చారు. 
ఆ సంగతి ఇంద్రుడు నారదుడివలన తెలిసికొని దిక్సాలకసహితంగా తానూ విదర్భకు బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో 
నలమహారాజును కనుగొన్నాడు. దమయంతి తమలో ఒకరిని వివాహం చేసికొనేటట్లు ఆమెవద్దకు తమదూతగా వెళ్ళుమని 
అడిగాడు. దానివలన దేవహితం సాధించబడుతుందని చెప్పాడు. దేవేంద్రుడిమాట కాదనలేక నలు డందుకు అంగీకరించాడు. 
సురక్షితమైన అంతఃపురంలో ప్రవేశించటానికి వీలుగా దేవేంద్రుడు నలుడికి తిరస్కరిణీ విద్యను ప్రసాదించాడు. నలుడు 
దమయంతిని ఆమె అంతఃపురంలోకి పోయి చూచాడు. ఆమె సౌందర్యాన్ని చూచి మన్మథ వశుడైనాడు. నలుడు దమయంతికి 
దర్శనమిచ్చాడు. ఆతడి రూపం దమయంతికి మన్మథావేశాన్ని కలిగించింది. కాని, ఆత డెవరో తెలియదు. దమయంతి ఆతడి 
గురించిన వివరాలను తెలిసికొనాలని అడిగింది. 


నలుడు : నేను దేవదూతను. నాపేరు నలుడు. దిక్సాలకులు నిన్ను ప్రీతితో చూడటానికి వచ్చారు. స్వయంవరంలో వారిలో 
ఒకరిని వలచి వరించటానికై నాతో ముందుగానే రాయబారం పంపారు. వారి కోర్కెను నీవు తీర్చాలి. 


దమయంతి: మీ మాటలు వింటూంటే నాకు దుఃఖం కలుగుతున్నది. నే నెక్కడ? ఇంద్రాదు లెక్కడ? నీ గుణగణాలను 
హంసవలన విని నిన్నే నామనసులో నిలిపాను. నీ కొరకే ఈ స్వయంవర సన్నాహం. కాబట్టి నీవు నాయందు 
కరుణించి నా భర్తవుగా అనుగ్రహించుము. నీవు అంగీకరించకపోతే ఏదోవిధంగా చనిపోతాను. 


నలుడు : నిన్ను దేవతలే కోరుతున్నారు. నేను వారి కాలిదుమ్ముకు కూడా సరిపోను. దేవత లుండగా మనిషిని నన్ను 
కోరటం దేనికి? దేవతలకు ప్రియం చేయకపోతే వారు నాకు బాధలు కలిగిస్తారు. కాబట్టి నన్ను ఆ ఆపదనుండి 
రక్షించుము. 


దమయంతి: నే నొక ఉపాయం కనుగొన్నాను. ఇంద్రాదులు రేవు స్వయంవరానికి వస్తే వారి యెదుటనే నిన్ను వరిస్తాను. 
అప్పుడు నీకు దోషం ఉండదు. 


నలుడు తిరిగి వెళ్ళి దిక్సాలకులకు జరిగినదంతా చెప్పాడు. స్వయంవరసభలో ఇంద్రాదులు నలుగురూ నలరూపధారులై 
ఉన్నారు. దమయంతికి నిజ నలు డెవరో తెలియటం కష్టమైపోయింది. అప్పు డామె దేవతలను ప్రార్థించింది. వారు ఆమెప్రార్ధనకు 
కరుణించి కనురెప్పపాటు లేని, చెమటపట్టని, అడుగులు నేల కానని తమ దేవతా రూపాలను తెలిసేటట్లు చేశారు. దమయంతి 
కల్యాణకుసుమమాలను నలుడి మెడలో వేసింది. దేవతలు మెచ్చారు. విప్రులు ఆశీర్వదించారు. నలదమయంతుల వివాహం 
వైభవంగా జరిగింది. ఇంద్రాది దిక్పాలకులు నలుడికి వరాలనిచ్చి నిజలోకానికి బయలుదేరి వెళ్ళసాగారు. 


కథాసారం - 62 


దారిలో వారికి కలి ఎదురుపడ్డాడు. అతడు కూడా దమయంతీ స్వయంవరానికే వస్తున్నాడు. కాని, ఆమె నలుడిని 
వరించిందనిన వర్తమానాన్ని ఇంద్రాదులవలన విని కోపించాడు. “ఆ నలదమయంతులకు రాజ్యవైభవం దూరం చేస్తాను. 
వారిద్దరికీ వియోగం కలిగిస్తాను- అని నిశ్చయించుకొని, నలుడు ద్యూతప్రియుడని తెలిసి పాచికలలో ప్రవేశించి నిలిచాడు. 


నలుడు నిష్టాగరిషుడు. ఏసందర్భంలోనైనా అశౌచం కలిగితే అందులో ప్రవేశించడానికి కలి ప్రయత్నించాడు. ఒకనాడు 
నలుడు మూత్రవిసర్జ్షనం తరువాత ఆచమించి కాళ్ళుకడుక్కోలేదు. ఆ అశౌచాన్ని ఆలంబనంగా చేసికొని నలుడి శరీరంలో కలి 
ప్రవేశించాడు. 


కలి పుష్కరుడిని (ప్రేరేపించాడు. నలుడితో జూద మాడించాడు. ఆ జూదంలో మైమరచి నలుడు సర్వస్వాన్నీ 
క్రమక్రమంగా ఓడిపోయాడు. అంతకుముందే దమయంతి తన కుమారుడైన ఇంద్రసేనుడిని, ఇంద్రసేన అనే కూతురిని 
వార్‌స్టేయుడనే సారథితో రథంమీద విదర్భలోని తన తండ్రివద్దకు పంపింది. నలుడు సర్వస్వం కోల్పోయి భార్యాసహితుడై 
నగరం వెడలి బయట నివసించాడు. పుష్కరుడి శాసనం వలన ప్రజలెవ్వరూ నలదమయంతుల కెటువంటి సహాయం 
చేయలేదు. నలదమయంతులు మూడునాళ్ళునీళ్ళు తాగి గడిపారు. మరునాడు ఆకలిబాధకు ఓర్వలేక నలుడు తమ ప్రక్కన 
తిరుగుతున్న బంగారు రెక్కల పక్షులను పట్టుకొని తినాలనే కోరికతో తన కట్టుపుట్టాన్ని వాటిపై విసిరాడు. ఆ పక్షులు ఆ 
గుడ్డతో సహా గగనానికి ఎగిరిపోయాయి. పోతూ, తాము పాచికలమనీ, రాజ్యాన్నే కాక, వస్రాన్ని కూడా అపహరించటానికి 
పక్షుల రూపంలో వచ్చామనీ చెప్పి ఎగిరిపోయాయి. నలుడు ఆశ్చర్యపడ్డాడు; దమయంతి చీరచెరగును చుట్టుకొన్నాడు. ఆ 
విధంగా దంపతులిద్దరూ ఒకే చీరతో సాగిపోవలసి వచ్చింది. 


నలదమయంతులు నాలుగు బాటల కూడలికి చేరారు. ఒకబాట దక్షిణాపథం పోతుంది. మరొకటి విదర్భకు చేరుతుంది. 
ఇంకొకటి కోసలకు వెళ్ళుతుంది. చివరిది ఉజ్జయినికి తీసికొనిపోతుంది. ఏ బాటలో పోవాలి? అన్నప్రశ్న వచ్చింది. దమయంతి 
తన పుట్టినిల్లు విదర్భకు పోదామన్నది. నలుడు అడవులకు పోదామన్నాడు. ఎందుకంటే అత్తవారింట - పూలమ్మిన చోట 
కట్టెలమ్మినట్లుంటుందని నలుడు విదర్భకు చేరటం అవమానంగా భావించాడు. భార్యను విదర్భకు పొమ్మన్నాడు. కాని, 
దమయంతి నలుడివెంట నడవటానికే కోరుకొన్నది. “అధికరోగదుఃఖార్తుడికి బెషధం ఎటువంటిదో ఆపదలలో ఉన్న భర్తకు 
భార్య అటువంటిది. పురుషుడికి అన్ని దుఃఖాలను పోగొట్టేది భార్య” - అని చెప్పి నలుడిని అనుసరించటానికి అనుమతి 
కోరింది. ఆమె నెట్టి పరిస్థితులలోనూ వదలిపెట్టనని నలుడు మాటిచ్చాడు. 


దంపతు లిద్దలూ ఎకవస్రంతో బయలు దేరారు. అడవిమార్గంలో వనమధ్యంలో ఒక వసతిని చూచారు. ధూళితో 
నిండి ఉన్న ఆ సభలో అలసిసాలసి విశ్రమించారు. మార్గాయాసంవలన దమయంతి ఒడలు మరచి నిదురపోయింది. ఆ 
మహారాణి పొందిన ఆ దీనావస్థను చూచి నలుడు దుఃఖించాడు. ఆమె నా దీనస్థితిలో చూడలేక ఆమె చీరలో సగం చించుకొని 
ఆమెనుండి విడివడి, వీడలేక వీడలేక, కలిప్రభావంతో దయారహితుడై, దూరంగా వెళ్ళిపోయాడు. 


దమయంతి నిద్ర మేల్కొన్నది. చినిగిన చీరను, భర్త తనప్రక్కనే లేకపోవటాన్నీ గమనించి, నాలుగు దిక్కులా భర్తకొరకు 
వెదకి పలురకాలుగా ఆక్రందించి, నలుడిని వెదకుతూ ఒంటిగా బయలుదేరింది. తనను ఎట్టి పరిస్థితులలో విడువనని మాట 
ఇచ్చిన నలుడు తనమాట నిలబెట్టుకొనాలని ఎలుగెత్తి భర్తకొరకు పిలిచింది. గహనమైన వనమార్గంలో భయంతో నడిచింది. 
ఒకచోట ఒకకొండచిలువ దమయంతిని పట్టి మ్రింగబోయింది. ఆమె తనను రక్షించుమని నలుడిని పెద్దగా పిలిచింది. ఆ 
సమీపంలో తిరుగుతున్న ఒక ఎరుకులరేడు ఆమె ఆర్తనాదం విని కొండచిలువనోరు చీల్చి దాని మేనును ముక్కలు చేసి 
రాహువు నుండి చంద్రుడిని విముక్తుడిని చేసినట్లు దమయంతిని ఆ పాము నుండి రక్షించాడు. ఆమె వృత్తాంతాన్నంతా అడిగి 
తెలిసికొన్నాడు. ఆమెను సమీప సరోవరంలో స్నానం చేయుమన్నాడు. తడిసిన మేనితో ఉన్న దమయంతి సౌందర్యాన్ని చూచి 
కామించి తనకోర్కెను బైట పెట్టాడు. పతివ్రత అయిన దమయంతి కోపంతో చూచింది. ఆమె వేడిచూపుకు- అగ్నిజ్వాలకు గురి 
అయిన చెట్టువలె- ఆ బోయవాడు నిలువున కాలిపోయాడు. ఆమె పాతివ్రత్య మహత్వ మటువంటిది. 


కథాసారం - 63 


దమయంతి భయంకరారణ్యంలో కొంతదూరం పోయి మహాత్ములైన మునులు నివసించే ఒక ఆశ్రమాన్ని చూచింది. 
తనను గురించి చెప్పుకొని నలుడిని గురించి వారి నడిగింది. నలుడు కనిపించకపోతే కొద్ది దినాలలో చనిపోతానని వాపోయింది. 
అప్పుడు మునులు దివ్యదృష్టితో గమనించి కొద్దిరోజులలో నలుడిని పూర్వ వైభవంతో చూడగలవని ఓదార్చి వారందరూ 
ఆశ్రమంతో సహా అదృశ్యమైపోయారు. దమయంతి ఆశ్చర్యపడింది. 


అప్పు డడవిలో దమయంతికి ఒక వర్తకుల బిడారు కనపడింది. ఆమె ఆ సార్ధవాహుడైన శుచి అనే వాడిని కలిసి 
నలుడి గురించి ప్రశ్నించింది. అతడు నలుడిని చూడలేదన్నాడు. ఆమెను సుబాహుడి పురానికి తమతోపాటు తీసికొని పోవటానికి 
అంగీకరించాడు. దారి మధ్యలో సార్ధవాహం ఒకరాత్రి ఒక పెద్ద చెరువువద్ద విశ్రాంతి తీసికొన్నది. నడిరేయి ఆ అడవిలోనుండి 
ఏనుగులు నీటికొరకు చెరువు వద్దకు వచ్చి శయనించి ఉన్న జనాన్ని త్రొక్కాయి. చాలమంది చనిపోయారు. ఆ ఆపదను 
చూచి దమయంతి తనకు చావు రాలేదని వాపోయింది. అలనాడు దేవతలను కాదని నలుడిని స్వయంవరంలో గ్రహించినందుకు 
వారే కోపించి అటువంటి ఇక్కట్టులను కలిగిస్తున్నారని భావించింది. చావగా మిగిలినవారితో కలసి దమయంతి సుబాహునగరం 
చేరింది. రాజమార్గంలో నడుస్తున్న దమయంతిని రాజమాత చూచింది. ఆమెరూపవైభవాన్ని గమనించి మెచ్చి ఆమెను పిలిపించుకొని 
తనవద్ద సైరంధ్రిగా ఉంచుకొన్నది. దమయంతి సైరంధ్రిగా ఉన్నప్పటికీ దాసివలె ఉచ్చిష్టం తినలేదు. రాణిపాదాలను పిసుకలేదు. 
పరపురుషులతో మాట్లాడలేదు. నలుడిని అన్వేషించబోయే బ్రాహ్మణులతో మాత్రం పలికేది. ఆ నియమాలకు రాజమాత 
అంగీకరించింది. రాణి తన కూతురైన సునందను దమయంతి రక్షలో ఉంచింది. సైరంధ్రిగా ఉన్నా దమయంతి భర్శవియోగ 
దుఃఖం అనుభవిస్తూ కూడా పుణ్యవ్రతాలు చేస్తూ ఉండేది. 


ఇక నలుడి సంగతి తెలిసి కొందాం. అలనాడు దమయంతిని ఏకాంతంగా అడవిలో వదలి బయలుదేరిన నలుడు 
కొంతదూరం పోయేసరికి తీవ్ర దావానలాన్ని ఎదుర్కొన్నాడు. ఆ మంటల మధ్యలో కర్కోటకుడనే నాగకుమారుడు చిక్కుకొని 
నలుడిని రక్షించుమని ఎలుగెత్తి పిలిచాడు. తనను రక్షిస్తే అతడికి ఒక హితం చేస్తానని పేర్కొన్నాడు. ఎత్తుకొని పోవటానికి 
వీలుగా బొటనవ్రేలంత పొట్టివాడై నిలిచాడు. నలుడు సాహసంతో ఆ మంటల మధ్య నున్న కర్కోటకుడిని తప్పించి భుజంమీద 
పెట్టుకొని మోసికొనిపోయి సమీప సరోవరం వద్దకు చేరి దింపబోయాడు. ఆ పాము మరొక పదిఅడుగులు వేసి దింపుమని 
కోరాడు. అట్లాగే వెళ్ళుతూ ఉండగా పదవ అడుగు వేస్తుండగా కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. నలుడు వికృతరూపాన్ని 
పొందాడు. అప్పుడు కర్కోటకుడు ఇట్లా అన్నాడు: 


“అయ్యా! నీవు నాచేత విషపీడితుడవైనావని విచారించకుము. ఈ వికార రూపంలో ఉన్న నిన్ను ఎవ్వరూ తెలిసికొనలేరు. 
అందువలన నీకు శత్రుభయం ఉండదు. విషోరగ రాక్షసపిశాచాదుల భయంకూడా ఉండదు. నీకు సర్వరాజ్యం తిరిగి లభిస్తుంది. 
మరల భార్యతో కలిసి సుఖంగా ఉంటావు. నీ కెప్పుడు నీ నిజరూపం కావాలని ఇష్టం కలిగితే అప్పుడు నన్ను స్మరించుము. నే 
నొక వస్త్రాన్ని నీవద్దకు పంపుతాను. దానిని ధరించుము. నీరూపం నీకు వస్తుంది. ఇది నా వరం. నీవు ఇక్షాకువంశజుడు, 
అయోధ్యాధిపతి అయిన బుతుపర్ణ్ల మహారాజును సేవించుము. అతడికి నీవు నీవద్దనున్న “అశ్వహృదయ', విద్యను ఇమ్ము 
అతడివలన “అక్షహృదయ' మనే విద్యను స్వీకరించుము. ఆ రాజువద్ద నీవు బాహుకుడనే పేరుతో రథాన్ని నడిపే సూతుడిగా, 
వంటలవాడిగా కొలువుండుము' అని హితోపదేశం చేసి అదృశ్యుడయ్యాడు. 


కర్కోటకుడి హితవు ప్రకారం నలుడు బాహుకుడనే పేరుతో బుతుపర్షుడిని సేవిస్తూ అయోధ్యలో అశ్వాధ్యక్షుడుగా 
ఉంటున్నాడు. అతడికి సహాయకులుగా వార్‌స్టేయుడు, జీవలుడు నియోగించబడ్డారు. ఒకనాడు బాహుకుడు తన భార్యను 
స్మరిస్తూ విరహవేదనతో నిట్టూర్పులు నిగుడిస్తూ ఉండటం జీవలుడు గమనించాడు. అంతటి వికారశరీరుడిని కూడా (ప్రేమించే 
ప్రియురాలు ఉంటుందా? ఉంటే ఆమెంత కురూపియో? అంటూ అనుమానిస్తూనే బాహుకుడిని అతడి భార్యనుగురించి, 
వారి వియోగ కారణాన్ని గురించి అడిగాడు. బాహుకుడు 'నా వంటివాడికి ఇల్లా లేమిటి? నన్ను చూచి అందరూ నవ్వుతారు. 
మందప్రజ్ఞుడనే భటుడొకడు తన ప్రియురాలికి దూరమై విరహాన్ని అనుభవించేవాడు. అతడిమాటలు జ్ఞాపకం వచ్చి నేను 
అనుకరిస్తున్నా; నంతే' అని అసలు సంగతి బైట పెట్టకుండా దాటవేశాడు. 


కథాసారం - 64 


ఇక, విదర్భలో భీమమహారాజు నలుడు రాజ్యభష్టుడైనాడనీ, భార్యతో కలిసి ఎక్కడికో వెళ్ళాడనీ తెలిసి, 
నలదమయంతులను వెదకి తీసికొని రావటానికై నిపుణులైన బ్రాహ్మణులను నియోగించాడు. వారు భూవలయంలో ఉన్న 
రాజ్యాలన్నీ దర్శించి అన్వేషిస్తున్నారు. వారిలో సుదేవుడనే విప్రుడు సుబాహునగరానికి వెళ్ళాడు. పురోహిత బ్రాహ్మణులతో 
కలసి అంతఃపురంలో ప్రవేశించి, పుణ్యాహవాచన పుణ్య సమయంలో సునందతో కూడి ఉన్న దమయంతిని చూచాడు. ఆమె 
పొగబారిన అగ్నిజ్వాలవలె, నల్లమబ్బులు క్రమ్ముకొన్న చంద్రరేఖవలె ఉండటం గమనించాడు. ఆమె నుదుట సూక్ష్మమైన 
లక్షణాన్ని గుర్తించాడు. దమయంతిగా నిశ్చయించుకొని ఆమెతో ఇట్టా అన్నాడు: “అమ్మా! నీ తల్లిదండ్రులు, కొడుకు, కూతురు, 
బంధువులు, అందరూ క్షేమంగా ఉన్నారు. వారందరు నీ క్షేమం తెలియనందుకు దిగులుపడుతున్నారు. ఇకమీద వారి చింత 
తొలగిపోతుంది. నేను నీ అన్నగారి స్నేహితుడిని. సుదేవుడిని. మీతండ్రిగారు మీదంపతుల ఉనికి తెలిసికొనటానికి ఎందరో 
విప్రులను నలుదిక్కులకు పంపారు. నా అదృష్టంవలన నిన్ను నేను చూడగలిగాను”. సుదేవుడి మాటలు విని తనవారినందరిని 
పేరుపేరున కుశలమడిగి దుఃఖం ఆపుకొన లేక, కన్నీరు ధారలు కట్టేటట్ట్లుగా ఏడ్చింది. ఆ సంగతి గమనించి సునంద 
రాజమాతకు చెప్పింది. ఆమె దమయంతి వద్దకు వచ్చి జరిగింది తెలిసికొని దమయంతిని ఎట్లా గుర్తించగలిగావో చెప్పుమని 
సుదేవుడిని అడిగింది. అతడు తనరాకకు కారణం చెప్పి, దమయంతి కనుబొమల నడుమ పద్మకాంతితో మహిమాన్వితమైన 
ఒక పుణ్యసంకేతం (పద్మప్రభమైన పుట్టుమచ్చ) దుమ్ముచేత కప్పబడి ఉన్నా నేను దానిని గుర్తించి ఈమెను దమయంతిగా 
తెలిసి కొన్నానని పేర్కొన్నాడు. రాజమాత మంచినీరు తెప్పించి దమయంతి ముఖాన్ని కడిగించి ఆ గుర్తును చూచి 
ఆశ్చర్యానందాలతో ఇట్లా అన్నది: 


“తల్లీ! నీవూ నా కూతురివేనే. నీ తల్లీ, నేనూ దశార్ణరాజపుత్రికలం. మీ అమ్మ విదర్భరాజుకు రాణి అయింది. నేను ఈ 
చేదిపురాధిపతి పత్ని నయ్యాను” అనగానే దమయంతి రాజమాతకు వినయంతో నమస్కరించింది. రాజమాత దమయంతిని 
కౌగిలించుకొని గౌరవించింది. కొన్నాళ్ళ తరువాత దమయంతి విదర్భకు వెళ్ళి తల్లిదండ్రులతో, బంధువులతో కలిని ఉన్నది. 
అయినా ఆమె ఆనాడు నలుడు తనను వీడినప్పుడు కట్టిన మాసిన చీరనే కట్టింది. దేహసౌఖ్యాలను కోరకుండా నేలపై 
శయనిస్తూ, ధూళిధూసరితగానే నియమనిష్టలతో జీవితం సాగిస్తున్నది. ఈ విధంగా భర్తవియోగదుఃఖాన్ని అనుభవిస్తూ, ఒకనాడు 
తల్లితో నలుడిని అన్వేషించటానికై బ్రాహ్మణులను పంపుమని కోరింది. ఆమె భీమానుమతితో బ్రాహ్మణులను నియోగించింది. 
నలాన్వేషకులైన విప్రలతో దమయంతి ఇట్లా పలికింది. 


“నిషధాధిపతి అయిన నలుడు ప్రస్తుతం అసమర్దుడు కావటంచేత తాను ఇతరులచేత గుర్తించబడకుండా గూఢంగా 
ఉంటుంటాడు. కాబట్టి మీరు పెద్ద పెద్ద రాజసభలకు వెళ్ళి, అందరూ వినేటట్లు ఈ విధంగా ఎలుగెత్తి చెప్పండి. “నివు నిత్యం 
నిజం మాట్లాడేవాడివి. నీ భార్యను వంచించి ఆమె సగంచీరె చించి నీవు కట్టుకొని, ఆమెను ఒంటిగా వదలి వెళ్ళటం 
న్యాయమేనా? భార్య భర్తచేత భరించతగింది అనే మాట అబద్దమైపోయింది. నీవంటివాడు ఈ విధంగా నిరయుడు కావటం 
సమంజసమా? కాబట్టి, ఆ సతికి నీవు ప్రసన్నుడవు కమ్ము అని అన్నిచోట్ల ప్రకటించండి. అప్పుడు ఎవడైనా ఆ మాటలు 
సహించలేక మారుమాట మాట్లాడితే, అతడిని నలుడిగా గుర్తించండి. ప్రీతితో అతడికి నన్ను గురించి చెప్పి, వెంట పెట్టుకొని 
తీసికొనిరండి. రాకపోతే అతడున్నచోటు తెలిసికొని మీరు రండి” అని తెలిపింది. 


విప్రలందరూ వివిధ దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. వారిలో పర్గాదుడు అనే బ్రాహ్మణు డిట్లా అన్నాడు: “నేను 
అయ్యోధకు వెళ్ళాను. బుతుపర్గుడి సభలో నీవు చెప్పినట్లే ప్రకటించాను. అప్పుడు ఒక కురుచచేతులవాడు బాహుకుడనేవాడు 
నన్ను ఏకాంతంలో చూచి వెలవెలపోతూ నిట్టూర్పులు నిగుడిస్తూ నాతో ఇట్లా అన్నాడు. అతడు నూరుగద్యాణాల ఉద్యోగి, 
వేగంగా రథం నడిపే నేర్చుకలవాడు. వంటలలో నిపుణుడు. కాని, అతడు కురూపి. “భర్తలో లోపాలున్నాయని తెలిసికూడా 
మనసులో ఓర్చుకొని ఉంటే ఆ భార్య మరోజన్మలో ఆ భర్తతో ధర్మభోగాలను పొందుతుంది.” అని మరేమీ మాట్లాడక 
తనఇంటికి వెళ్ళిపోయాడు. 


పర్గ్జాదుడి మాటలు విని దమయంతి చాలాసేపు ఆలోచించింది. నలుడు కానివాడు మారుమాటలు ఎందుకు 
మాట్లాడతాడు? అతడి వద్దకు మరికొంతమంది నిపుణులను పంపి ఆతడి వివరాలను మరిన్ని సేకరించాలని భావించి తల్లి 
అనుమతితో సుదేవుడిని పిలిపించి బాహుకుడి వద్దకు పంపుతూ ఇట్లా చెప్పింది: 


కథాసారం - 65 


“ఓ విద్వన్నుతా! నీవు నన్ను గుర్తించి ఎట్లా తెచ్చావో, అట్లాగే నలుడిని కూడా నిపుణంగా గుర్తించి తీసికొని రావాలి. 
అటువంటి బుద్ధిబలం నీకే ఉన్నది. విదేశవిప్రుడివలె అయోధ్యకు శీఘ్రంగా వెళ్ళుము. బుతువర్షుడిని దర్శించి “రాజా! 
భీమమహారాజు నలుడిని గురించి వెదకి వెదకి వేసారి ఎక్కడా చూడలేక దమయంతికి పునస్స్వయంవరం చాటించాడు. దానికి 
భూవలయంలో ఉన్న రాజు లందరూ పోతున్నారు'- అని చెప్పు మని పంపింది. సుదేవుడు బుతుపర్షుడిని దర్శించి రేపే 
దమయంతి పునస్వ్వయంవరమని చెప్పాడు. ఆ మాటలు విని ఆ రాజు బాహుకుడిని పిలిచి “నేను దమయంతి స్వయంవరం 
చూడటానికి ఒకరోజులో విదర్భకు పోవాలి. నీ అశ్వశిక్షానై పుణ్యం చూపించాలి” అని అతడితో అన్నాడు. 


నలుడు తన మనస్సులో దుఃఖించాడు. “అడవిలో తనను ఒంటరిగా వదలి వెళ్ళానని అలిగి ఇట్లా దమయంతి 
చేయటానికి పూనుకొన్నది. మగవారు తమ భార్యలు తమ నెప్పుడూ అంటిపెట్టుకొని ఉంటారని నమ్మి వెర్రివారైపోతుంటారు 
కదా! నాపని అంతే అయింది. అయినా, దమయంతి పతివ్రత, సంతానవతి. ఆమె ఇట్లా ఎందుకు చేస్తుంది? అని మనసులో 
అనిపిస్తుంది. ఎమైనా అసలు సంగతి తెలిసికొనాలి. కాబట్టి బుతుపర్దుడితో నేనుకూడా పోతాను” అని మనసులో 
నిశ్చయించుకొన్నాడు. పూర్వం వార్‌స్టేయుడు తెచ్చిన తనరథాన్ని మనోవాయువేగంతో పోగలిగిన తన గుర్రాలతో సిద్ధంచేసి 
రాజువద్దకు తెచ్చాడు. బుతుపర్ణుడు రథమెక్కేటప్పుడు గుర్రాలు మొగ్గాయి. అవి బలహీనమైనవని రాజు నవ్వి వాటిని 
మార్చుమని బాహుకుడిని అడిగాడు. అప్పుడు- “రాజా! ఇవి వాయువేగంతో పరుగెత్త గలవు. నేడే ప్రొద్దుక్రుంకకుండానే ఇవి 
రథాన్ని విదర్భకు చేరుస్తా యన్నాడు. రాజు మెచ్చి రథమెక్కి కూర్చున్నాడు. వార్‌ష్టేయుడు కూడా వెంటవచ్చాడు. 


రథం మహావేగంతో సాగిపోతున్నది. నలుడొక్కడే రథాన్ని అట్లా నడపగలడని వార్‌స్టేయుడు భావించాడు. కాని, ఆ 
వికృతాకారుడిని నలుడిగా గుర్తించలేక పోయాడు. బుతుపర్జ్ణుడి ఉత్తరీయం గాలికి ఎగిరి నేలపై పడింది. దాన్ని గమనించే 
సరికే రథం కొన్ని ఆమడలు దాటి పోయింది. ఒకచోట లెక్కించలేనన్ని ఆకులు పండ్లు కల ఒక పెద్ద తాండ్రచెట్టును చూచారు. 
బుతుపర్గ్ణుడు ఆ చెట్టుకున్న ఆకులను, పండ్లను లెక్కించకుండానే చూచి చెప్పాడు. బాహుకుడు ఆశ్చర్యపడి రథ మాపి ఆ 
చెట్టుకున్న ఆకులను, పండ్లను లెక్కించాడు. బుతుపర్షుడి లెక్క సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి తనకా విద్యను 
ఉపదేశించుమని కోరాడు. బుతుపర్గు డిట్లా అన్నాడు: “ఇది అక్షహృదయం అనే విద్య. దీనిని దీక్షతో పొందినవాడు సంఖ్యావిదు 
డౌతాడు. పాపాలనుండి, అపవాదులనుండి, విషం నుండి విముక్తుడౌతాడు. సమస్తసుగుణాలను పొందుతాడు. అందరికీ 
మిత్రుడౌతాడు' అని చెప్పి విధియుక్తంగా బాహుకుడికి బుతుపర్గుడు “అక్షవిద్యను' ఉపదేశించాడు. నలుడు సంతోషించి 
బుతుపర్గుడికి “అశ్వ హృదయం” అనే విద్యను ఇస్తానని చెప్పాడు. కాని, ఆ రాజు దానిని తరువాత స్వీకరిస్తానని ఉపదేశాన్ని 
వాయిదా వేశాడు. 


అక్షహృదయ విద్యా ప్రభావం వలన నలుడి శరీరంలో దాగి ఉన్న కలి కర్కోటక విషాన్ని క్రక్కుతూ బైటకు వచ్చి 
భయంతో వణకుతూ నలుడికి నమస్కారం చేశాడు. అతడిని చూచి నలుడు కోపించి శపించబోయాడు. తా నన్నాళ్ళూ కర్కోటక 
విషబాధవలన పొందిన దుఃఖాన్ని చెప్పికొని కలి క్షమించుమని వేడాడు. నలదమయంతులను కీర్తించిన జనులకు కలివలన 
భయం ఉండదని వరమిచ్చాడు. నలు డతడిని దయతో వదిలాడు. కలి ఆ తాండ్రచెట్టును ఆశ్రయించాడు. అది మొదలు 
తాండ్రచెట్టు పూజార్హతను కోల్పోయింది. 


ఆ విధంగా నలుడు వికారరూపం మాత్రంతప్ప మిగిలిన దోషాలనన్నింటినుండి విముక్తుడయ్యాడు. ఆపై రథమెక్కి 
ముగ్గురూ వేగంగా సాయంకాలానికి విదర్భకు చేరారు. దమయంతి మేఘనాదం వంటి ఆ రథధ్వని విని అది నలుడి రథఘోషగా 
గుర్తించింది. నలుడిని చూడగలననే ఆశతో చూచింది. కాని, రథంలో బుతుపర్షుడిని చూచి నిరాశ చెంది దుఃఖించింది. 


భీమరాజు బుతుపర్షుడిని ఒక అందమైన భవనంలో విడిది చేయించాడు. ఆ రాజుకు ఆ నగరంలో స్వయంవర 
సంరంభ మేమీ కనపడలేదు. ద్వితీయ స్వయంవరానికి ఎవ్వరూ రావటానికి ఇష్టపడలేదేమో అని లోలోన అనుకొన్నాడు. 
బాహుకుడు రథశాలలో రథాశ్వాలను కట్టివేసి రథం దగ్గర విశ్రాంతి తీసికొంటున్నాడు. దమయంతి కేశిని అనే దాసిని పిలిచి 
బాహుకుడి వృత్తాంతం తెలిసికొని రమ్మని పంపింది. కేశిని బాహుకుడి వద్దకు పోయింది. 


కథాసారం - 66 
కేశిని: దమయంతి నీ క్షేమం తెలిసికొని రమ్మన్నది. నీ విక్కడికి ఎందుకు వచ్చావు? 


బాహు : దమయంతి పునస్స్వ్వయంవర మని తెలిసి ప్రీతితో అనేకమంది రాజులు ఇక్కడికి వస్తూంటే బుతుపర్గుడు కూడా 
రావటానికి ముచ్చటపడ్డాడు. అయోధ్యనుండి ఇక్కడికి నూరామడల దూరం. ఒక్కరోజులో ఆతడు ఇక్కడికి వచ్చాడు. 
ఆతడి రథసారథిగా నేనూ వచ్చాను. 


కేశి : ఆ మూడవ వా డెవడు? 
బాహు : అతడా? నలరథసారిథి అయిన వార్‌స్టేయుడు. 
కేశి : అతడికి నలభూపాలుడు పోయిన తెరగు తెలియదా? 


బాహు : అతడు నలుడి కొడుకును, కూతురిని విదర్భదేశప్రభువు వద్ద ఉంచి తిరిగిపోతూ ఉండగా నలుడు రాజ్యాన్ని 
కోల్పోయాడని త్రోవలోనే విని బుతుపర్జ్ణుడి సేవలో చేరాడు. అతడికి నలుడినిగురించి తెలియదు. నలుడితో 
ఒంటరిగా వెళ్ళిన దమయంతికి తెలియాలి కాని, మరెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. 


కేశి: అడవిలో తన సగం చీరను చింపుకొని తన పతి దయారహితుడై తనను ఒంటరిగా వదలి వెళ్ళగా నాటినుండి ఆ 
సగం చీరనే దమయంతి కట్టుకొని ఉన్నది. దుమ్ముతో మేను క్రమ్ముకొని పోయినా, తలవెంట్రుకలు జడలు కట్టినా 
నేలమీదనే పడుకొంటూ ఆమె పవిత్ర పాతివ్రత్య వ్రతాన్ని పాటిస్తున్నది. 


ఆ మాటలు వింటున్న నలుడి కన్నులు కన్నీరుతో నిండిపోయాయి. అవి కనపడకుండా అతడు మొగం త్రిప్పుకొని 
మరొకవైపు చూస్తూ ఊరుకొన్నాడు. ఆ సంగతి కేశిని దమయంతికి చెప్పింది. ఆతడే నలుడై ఉండవచ్చునని దమయంతి 
శంకించింది. బాహుకుడు బుతుపర్జ్ణుడి వంటలవాడుకూడా. అతడు వంటచేసే పద్దతిని కూడా గమనించుమని శేశినిని 


మరల పంపింది. 


నలుడు వంటలు వండే వేళలో ప్రదర్శించిన మహిమలు అపూర్వాలు. గుప్పెడు గడ్డి చేతిలో పట్టి అటూ ఇటూ 
ఊపితే అగ్గి అంటుకొంటుంది. ఆ గడ్డిమంటతో ఎంతవంటైనా ఉడుకుతుంది. నంజుళ్ళు కడగటానికి సంకల్పించినంత మాత్రంలోనే 
దివ్యగంగాధార పుట్టుకొన్తుంది. కుండలు నిండుతాయి, అక్షయంగా జలధార పారుతుంది. అతడి రెండుచేతులతో 
మర్దితాలయికూడా సుగంధసుమాలు వాడకుండా ఉంటాయి. (ఇవన్నీ అగ్ని వరుణాది దిక్సాలకులు నలుడికిచ్చిన వరాల 
ప్రభావాలు). ఈ వివరాలన్నీ చూచి కేశిని దమయంతికి చెప్పింది. ఆమె బాహుకుడి నంజుళ్ళు తెప్పించుకొని రుచిచూచింది. 
అది నలపాకమని నిశ్చయించుకొన్నది. 


అంతటితో ఆగక దమయంతి తనకొడుకునూ, కూతురినీ బాహుకుడి వద్దకు కేశినితో పంపింది. వారిని బాహుకుడు 
ప్రేమతో దగ్గరికి తీసికొని తొడలపై కూర్చుండబెట్టుకొని పులకిస్తూ ఆరుడైనాడు. కేశినికి అనుమానం కలుగకుండా తనకొడుకు, 
కూతురు ఆ యీడువారే కావటం చేత, వారివలె వీళ్ళూ ఉండటం చేత దుఃఖించానని దాచి చెప్పాడు. తాను విదేశీయుడు 
కావటం చేత పెక్కుసార్లు కేశిని తనను కలిసి మాట్లాడటం ఉచితం కాదనీ, ఎవరైనా అనుమాన పడవచ్చుననీ చెప్పి ఆమెరాకను 
వారించాడు. జరిగినదంతా కేశిని దమయంతికి నివేదించింది. ఆమె తన తల్లిదండ్రుల అనుమతితో బాహుకుడిని తన వద్దకు 
వచ్చేటట్లు ఏర్పాటు చేసింది. 


బాహుకుడు వచ్చి తపస్వినిగా కృశించి, మలిన గాత్రంతో, బాష్పనేత్రాలతో మూర్తీభవించిన శోకం వలె ఉన్న 
దమయంతిని చూచాడు. దమయంతి వికృతాకారుడైన బాహుకుడిని చూచినా నలుడిని చూచినట్లుగానే భావించి వినయంతో 
తన్మయత్వంతో ఇట్లా అన్నది : 


కథాసారం - 67 


దమ: _ జనంలేని అడవిలో అలసి నిద్రపోయిన అబలను, సాధ్విని, అనువ్రతను, అగ్నిసాక్షిగా పెండ్లాడిన వనితను వదలి 
నలుడివలె నిర్మయులై వెళ్ళినవారు లోకంలో మరింకెవ్వరూ లేరు. దేవతలను కాదని అతడిని వరించాను. అతడివలన 
సంతానాన్ని కన్నాను. అటువంటి నన్ను దయలేకుండా నిష్కారణంగా ఉన్నట్టుండి వదలి వెళ్ళాడు. నే నేమి కీడు 
చేశాను? “నిన్ను నే నెప్పుడూ విడువను, భయపడకుము” అని మాట ఇచ్చి కూడా ఎందుకు మరచాడో తెలియదు. 
(అని అంటూ కన్నీరు మున్నీరుగా దుఃఖించింది.) 


నలుడు : (శోకంతో కలవరపాటు చెందుతూ) కలి ఆవేశించిన బుద్దితో అటువంటి కఠిన పద్దతిని అనుసరించి పడరాని పాట్లు 
పడ్డాను. అవన్నీ నా తపస్సువలన నీ వియోగదుఃఖతాపంవలన, నశించిపోయాయి. కలి ఇప్పుడు నన్ను వదలి 
వెళ్ళిపోయాడు. నే నిక్కడికి నీకొరకే వచ్చాను. అది అట్లా ఉండనిమ్ము, నేను నీకు అనురక్తుడను, అనువ్రతుడను. 
అయినా, నీవు అన్యాపేక్షతో పునస్స్వయంవరం చాటించావు. ఇది పతివ్రతకు ధర్మం కాదు. నీ స్వయంవరానికి 
రాజుల నందరిని పిలవటం కారణంగా బుతుపర్గుడు వచ్చాడు కదా! 


దమ : _(దోసిలిపట్టి వినయంతో ఇట్లా అన్నది) నిన్ను అన్వేషించటానికై నేను అనేకమంది విప్రులను పంపాను. వారిలో 
పర్గాదుడితో అయోధ్యలో నీవు పలికిన మారుపలుకులను తెలిసికొని, వాటి వలన నిన్ను గుర్తించాను. ని న్నిక్కడికి 
రప్పించటానికి ఒక ఉపాయం పన్నాను. రేపే స్వయంవరమని సుదేవుడిచేత బుతుపర్షుడికి చెప్పించాను. నూరామడల 
దూరాన్ని ఒక్కరోజులో రథం మీద రాగలిగిన నేర్చు నీ కొక్కడికే ఉన్నది. కాబట్టి నిన్ను ఆ నెపంతో విదర్భకు 
రప్పించుకొనవలెనని భావించాను. ఇంతకంటె నేను మరే కీడును మనసులో తలంచ లేదు. నీ పాదాల సాక్షి. నా 
మనస్సులో మరొక భావముంటే దేవతలు, బ్రాహ్మణులు నన్ను చంపి ఉండేవారు. 


దమయంతి అట్లా అంటూఉండగానే ఆకాశంనుండి వాయుదేవుడు ఇట్లా ప్రకటించాడు :- 


'దమయంతి పరమపవిత్రచరిత్ర, పతివ్రత. సూర్యచంద్రులూ నేనూ కలిసి ఆమె శీలాన్ని ఈ మూడేళ్ళు రక్షించాం. 
ఈమె నీయందే అనురాగం కలది. కాబట్టి ఈమెను స్వీకరించుము'. ఆ మాట లంటున్నప్పుడు దేవతలు దుందుభులు 
మోగించారు, పూలవాన కురిపించారు. వాయుదేవుడి ప్రకటన విని నలుడు ఆశ్చర్యపోయాడు. ఆనందించాడు. వెంటనే 
కర్కోటకుడిని స్మరించాడు. అత డిచ్చిన వస్త్రాన్ని తనపై పెట్టుకొన్నాడు. వెంటనే నలుడు నిజరూపంతో నిలిచాడు. 


నలదమయంతులు పరమానందంతో పునస్సమాగమాన్ని పొందారు. బంధుమిత్ర ప్రజలందరూ సంతసించారు. భీముడు 
నలుడిని సత్కరించాడు. బుతుపర్టుడు నలుడిని అభినందించాడు. బాహుకుడిగా ఉన్నప్పుడు చేసిన అవజ్ఞలను మన్నించుమని 
వేడుకొన్నాడు. నలుడు బుతుపర్దుడికి అశ్వహృదయ విద్యను బోధించి పంపాడు. ఆ తరువాత నలుడు ఒక నెల రోజులు 
విదర్భలో సుఖంగా ఉన్నాడు. 


ఆ తరువాత చతురంగ బలంతో నిషధపురానికిపోయి పుష్కరుడిని పిలిచి “యుద్దంగానీ, జూదంగానీ పందెంగా 
వేస్తున్నాను. దేనిలోనైనా నిన్ను ఓడించి నా రాజ్యాన్ని నేను గ్రహిస్తాను. సిద్ధం క మ్మని పిలిచాడు. పుష్కరుడు యుద్ధం 
చేయలేక, జూదంలో నలుడిని ఓడించి దమయంతిని గెలుచుకొందామని భావించాడు. పుష్కరు డోడితే రాజ్యం నలుడి 
కిచ్చేటట్లు, నలు డోడితే దమయంతిని పుష్కరుడికి దత్తంచేసేటట్లు పందెం వేసికొని ఇరువురూ జూదమాడారు. అందులో 
పుష్కరు డోడాడు. పూర్వం పుష్కరుడు గెలవటం కలిప్రభావంవలన జరిగిందని ప్రకటించి, నలుడు అతడిని క్షమించి వదలివేశాడు. 
ఆ తరువాత నలుడు దమయంతితో కూడి ఇంద్రవైభవంతో రాజ్యాన్ని పాలించాడు. 


“కాబట్టి ధర్మరాజా! జూదంలో ఓడిపోయానని దిగులు పడబోకుము. నీవుకూడా దైవమానుష సంపదలతో శత్రువులను 
జయించి సకల మహీసామ్రాజ్యాన్ని పొందగలవు” అని బృహదశ్వుడు ధర్మరాజుకు అక్షహృదయాన్ని ఉపదేశించాడు. “ఈ 
నలోపాఖ్యానం శ్రద్దతో విన్నవారూ, సభలలో చదివినవారూ కలిదోషంనుండి విముక్తి చెందుతారు. నిఖిల పుణ్యఫలాలను 


కథాసారం - 68 


అందుకొంటారు. పుత్ర పౌత్ర ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. విషాలవలన, దుష్టవిషయాలవలన భయం లేకుండా 
ఉంటారు. ధర్మాత్ము లౌతారు. అంతే కాదు. కర్కోటకుడు, దమయంతి, నలుడు, బుతుపర్జుడు - వీరిపేర్లు ఉచ్చరిస్తే చాలు 
కలిభయాలు తొలగిపోతాయి'- అని ఫలశ్రుతిని ప్రకటించాడు. ఆ తరువాత పాండవులవద్ద సెలవు తీసికొని బృహదశ్వుడు 
వెళ్ళిపోయాడు. 


పుణ్యతీర్థ విశేషాలు : 


పాండవులు అర్జునుడి రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ధర్మమతికి 
ఉదాత్తచరిత్రకు మెచ్చుకొని అతడికి ఇష్టమైన దేదైనా అడుగుము- అని అడిగాడు. “ఈ భూమిలో ప్రదక్షిణంగా కొందరు 
ధన్యులు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఫలం కలుగుతుందో చెప్పండి. అనేక తీర్జాల గొప్పతనం కూడా 
తెలియపరచండి” అని ధర్మరాజు కోరాడు. పూర్వం అటువంటి ప్రశ్నే గంగాద్వారంలో పితృదేవతలకు శుభకర్మలు చేస్తున్న 
భీష్ముడు అడుగగా, పులస్త్య మహర్షి చెప్పిన విశేషాలు వినిపిస్తానని నారదుడు ధర్మరాజుకు ఈక్రింది వివరాలు తెలిపాడు. 


“జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలపై నిగ్రహం ఉన్నవారు, అహంకారం లేనివారు, ప్రతిగ్రహాపేక్ష లేనివారు, తక్కువగా 
భోజనం చేసేవారు, అనారంభకులైనా ఆనందంగా ఉండేవారు, సత్యవ్రతులు, శుభాచారులు, కోపం లేనివారు, ధర్మపరులు 
అయినవారు వందలాది పుణ్యతీర్ణాలను సేవించిన ఫలాన్నీ, సర్వయజ్ఞాలు చేసిన పుణ్యాన్నీ పొందుతారు. దుర్మార్గులు 
తీర్ధసేవల ఫలాన్ని పొందలేరు. నువ్వులను, గోవులను, బంగారాన్ని దానంచేయటం, ఉపవాస వ్రతాలు చేయటం, తీర్థయాత్రలు 
చేయటంవలన జనులు దారిద్ర్యాన్ని, రోగాలను, ఆత్మదోషాలను పోగొట్టుకొంటారు. దుర్గతులైనవారు యజ్ఞఫలాలు పొందజాలరు. 
కాని, తీర్జాలు సేవించటంవలన ఆ ఫలితాలు వారికి లభిస్తాయి. తీర్ణసేవనం విశేష వుణ్యప్రదం'” అని చెప్పి బహువిధ 
పుణ్యతీర్ణసేవలయొక్క ఫలాలను వివరించాడు. | 


నారదుడు పేర్కొన్న పుణ్య తీర్థాలు : 


1. పుష్కరం (ఇందులో పదివేల కోట్ల తీర్జాలున్నాయి) 2. జంబూమార్గం, 3. తుండులికాశ్రమం, 4. అగస్త్యవటం, 5. 
కణ్వాశ్రమం, 6. ధర్మారణ్యం, 7. యయాతి పతనం, 8. మహాకాళం, 9. కోటితీర్ధం, 10. భద్రవటం, 11. నర్మదాతీర్థం, 12: 
దక్షిణసింధూతీర్థం, 13. చర్మణ్వతీతీర్థం, 14. వనిష్టాశ్రమం, 15. వింగం, 16. ప్రభాస తీర్థం, 17. వరదానం, 18. 
సరస్వతీసాగరసంగమం, 19. పిండారకం, 20. సాగర సింధు సంగమం, 21. శంకు కర్ణేశ్వరం, 22. వసుధార, 23. వసుసరం, 
24. సింధూత్తమతీర్థం, 25. బ్రహ్మతుంగ, 26. శక్రకుమారి, 27. శ్రీకుండం, 28. విమలం, 29. బడబ, 30. దేవిక, 31. 
కామతీర్థం, 32. రుద్రతీర్థం, 33. యజనం, 34. యాజనం, 35. బ్రహ్మవాలుకం, 36. దీర్భసత్రం, 37. వినశనం, 38. నాగోద్భేదం, 
39. శివోద్భేదం, 40. చమసోద్భేదం, 41, సరస్వతి, 42. శశయానం, 43. రుద్రకోటి, 44. నైమిశం, 45. కురుక్షేత్రం, 46. 
శమంతకపంచకం, 47. రామహ్రదం, 48. విష్ణుస్థానం, 49. పారిప్టవం, 50, పృథివీతీర్థం, 51. శాలూకిని, 52. సర్పతీర్థం, 53. 
వరాహతీర్ణం, 54. అశ్వినీతీర్ణం, 55. జయంతిలో సోమతీర్ణం, 56. కృతశౌచతీర్జం, 57. అగ్నివటం, 58. ముంజవటం, 59. 
యక్షిణీతీర్ధం, 60. కురుక్షేత్రద్వారం, 61. కాయశోధనం, 62. లోకోద్ధారం, 63. శ్రీతీర్థం, 64. కపిలతీర్థం, 65. సూర్యతీర్థం, 66. 
గోభవనం, 67. శంఖినీతీర్థం, 68. యక్షేం ద్రతీర్థం, 69. మాతృతీర్థం 70. బ్రహ్మావర్తం, 71. శరవణం, 72. శ్వావిల్లోమాపహం, 73. 
మానుషతీర్థం, 74. ఆపగానది, 75. బ్రహ్మోదుంబరం, 76. సప్తర్షికుండం, 77. కేదారం, 78. కపిలకేదారం, 79. సరకం, 80, 
ఇలాస్పదం 81. కిందానం, 82. కింజప్యం, 83. నారదతీర్థమైన అంబాజన్మం, 84. పుండరీకం, 85. వైతరణి, 86. ఫలకీవనం, 
87. మిశ్రకం, 88. వ్యాసవనం, 89. మనోజవం, 90. మధువటి, 91. కౌశికీ దృషద్వతీ సంగమం, 92. కిందత్తం, 93. 
అహస్సుదినతీర్థాలు, 94. మృగధూమం 95. వామనం, 96. పావనం, 97. శ్రీకుంజం, 98. నైమిశకుంజం, 99. బ్రహ్మతీర్ధం, 
100. సప్తసారస్వతతీర్ధం, 101. బెశసన తీర్ధం, 102. కపాలమోచనం, 103. విశ్వామిత్రం, 104. కార్తికేయం, 105. పృథూదకతీర్ణం, 
106. సురకన్యాసరన్వతీ సంగమం, 107. అర్థకీల తీర్థం. 108. శతం, 109. సహస్రం, 110. తైజనం, 111. కురుతీర్థం, 


కథాసారం - 69 


112. స్వర్గద్వారం, 113. రుద్రపత్ని, 114. స్వస్తిపురం, 115. గంగమడువులో మూడు కోట్ల తీరాల కూపం, 116. బదరీవనంలోని 
వసిష్టాశ్రమం, 117. ఏకరాత్రం, 118. ఆదిత్యాశ్రమం, 119. దధీచితీర్ధం, 120. కన్యాశ్రమం, 121. సన్నిహిత (నన్నిహతి), 122. 
ధర్మతీర్ణం, 123. జ్ఞానపావనం, 124. సౌగంధికం, 125. దేవశ్రవ, 126. సుగంధ, 127. శతకుంభ, 128. వంచయక్ష 129. 
త్రిశూలఖాత, 130. శాకంభరీతీర్థం, 131. సువర్ణాఖ్యతీర్థం, 132. ధూమావతి 133. రథావర్తం, 134. ధార, 135. గంగాద్వారం, 
136. సప్తగంగాసంగముం, 137. త్రిగంగాసంగమం, 138. శక్రావర్తం, 139. కనస్వలం, 140. గంగాసరస్వతీ సంగమం, 141. 
భద్రకర్ణేశ్వరం, 142. అరుంధతీవటం. 143. సింధుప్రభవం, 144. యమునా ప్రభవం, 145. వేదిక, 146. బుషికుల్య, 147. 
కృత్తికాతీర్ధం, 148. మహఘతీర్థం, 149. విద్యాతీర్థం. 150. వేతసిక, 151. బ్రహ్మతీర్థం, 152. నైమిశం, 153. గంగోద్భేదతీర్థం, 154. 
ఇందీవరతీర్ధం, 155. దిశాపతితీర్ణం, 156. బాహుద, 157. సరయూప్రదేశంలోని గోప్రదానతీర్థం, 158. గోమతి, 159. కోటితీర్ణం, 
160. వారణాసి, 161. కపిలాహ్రదం, 162. మార్కండేయ తీర్థం అయిన గంగాగోమతీసంగమం, 163. గయ, 164. ఫల్లుతీర్థం, 
165. యక్షిణీతీర్ణం, 166. మణినాగం, 167. గౌతమవనంలోని అహల్యాహ్రదం, 168. ఉదపానం, 169. రాజర్షిజనకకూపం, 
170. కంపన, 171. మహానది, 172. దేవపుష్కరిణి, 173. మహేశ్వరధార, 174. మహేశ్వరపదం, 175. మహేశ్వరపథం, 176. 
సాలగ్రామతీర్థం, 177. సన్నిహిత చతుస్సముద్రకూపం, 178. చంపకారణ్యంలోని భరతాశ్రమం, 179. కన్యాసంవేద్యం, 180. 
దేవకూటం, 181. కౌశికహ్రదం. 182. కుమార వీరాశ్రమం, 183. అగ్నిధార, 184. కుమారధార, 185. గౌరీశిఖరకుండం, 186. 
నందినీకూపం, 187. కాళికాకౌశికా సంగమతీర్థం, 188. ఊర్వశితీర్థం, 189. గోకర్ణం, 190. సరస్వతీతీర్థం, 191. వృషభద్వీపం, 
192. నంద, 193. జెలకం, 194. కరతోయం, 195. గంగాసాగరసంగమం, 196. శోణానర్మదా ప్రభవం, 197. బదరీతీర్థం, 198. 
మహేంద్రం, 199. రామతీర్థం, 200. మతంగకేదారం, 201. వంశగుల్మం, 202. శ్రీపర్వతంలోని కృష్ణవేణియందలి దేవహ్రదం, 
203. పాండ్యపర్వతంలోని కావేరీతీర్థం, 204. తుంగభద్ర, 205. సము ద్రతీర్థం, 206. కన్యాతీర్థం, 207. గాయత్రీ స్థానం, 208. 
పెన్నానది, 209. గోదావరీనది, 210. పయోష్టి, 211. దండకారణ్యం, 212. శరభంగాశ్రమం, 213. శుక్రాశ్రమం, 214. శూర్చ్పారకం, 
215. సప్తగోదావరీ తీర్ధం, 216. తుంగకారణ్యం, 217. కాలంజర పర్వతంలోని దేవహ్రదం, 218. మేధికం, 219. చిత్రకూటంలోని 
మందాకిని, 220. పితృస్థానం, 222. శృంగిబేరపురం, 223. ప్రయాగ, 224. గంగాయమునా సంగమం (దాని నాశ్రయించుకొన్న 
అరవైకోట్ల పదివేల తీర్థాలు). 225. భోగవతి. 226. వాసుకి, 227. హంసవ్రతం మొదలైనవి. 


ఈ తీర్థాలను ఏయేవిధంగా సేవిస్తే ఎంతెంతటి ఎన్నెన్ని ఫలాలు లభిస్తాయో నారదుడు చెప్పాడు. ఈ తీర్ధ్థవర్ణనం 
వింటే శ్రోతలు ధన్యులౌతారని పేర్కొన్నాడు. పులస్త్యుడి కథనం విని భీష్ముడు సర్వతీర్థాలూ సేవించినట్లే, ధర్మరాజు కూడా 
పుణ్యతీర్ణ కథనం విన్న తరువాత తీర్ణసేవచేసి పూరు, పురూరవ, భగీరథ, రఘుపతుల వలె కృతకృత్యుడు కావాలని ప్రబోధించాడు. 
రోమశుడనే ముని దేవలోకంనుండి వస్తాడనీ, అతడి ఉపదేశాన్ని అనుసరించి ధౌమ్యుడి అనుమతితో తీర్ణసేవ చేయుమని 
ధర్మజుడికి చెప్పి నారదుడు వెళ్ళాడు. ఆపైన అర్జునుడు దివ్యాస్రాలను పొంది, తిరిగి వచ్చేంతవరకు ధర్మజుడు తీర్థయాత్రలు 
చేయటానికి నిశ్చయించాడు. 


రోమశుడు చెప్పిన పుణ్యతీర్థ కథలు : 


ఇంద్రలోకం నుండి రోముశుడు ధర్మజుడివద్దకు వచ్చాడు. ఈశ్వరుడు మొదలుకొని ఇంద్రాది దేవతలందరూ 
అభీష్టవరాలివ్వగా కృతార్ణుడైన అర్జునుడు మహేంద్రలోకంలో ఆతడి అర్జసింహాసనం మీద కూర్చుండే గౌరవం పొందాడు. ఆ 
దృశ్యాన్ని చూచి, రోముశు డాశ్చర్యపోయాడు. అప్పుడు అతడితో ఇంద్రు డిట్లా అన్నాడు- “ఇక అర్జునుడు భీష్మాదులను 
జయించగలడు. కర్ణుడు అతడి పదహారోకళకు కూడా సరికాడు. అమృతసంభవమైన పాశుపతాన్ని పరమేశ్వరుడు పార్టుడికి 
ప్రసాదించాడు. దిక్పాలకులు దివ్యాస్రాలు అందించారు. అర్జును డిప్పుడు మనుష్యుడు కాడు. దివ్యపురుషుడు. ఇతరు లెవ్వరూ 
సాధించలేని ఒక దేవకార్యాన్ని తీర్చి, అర్జునుడు మర్త్యలోకం చేరతా డని తమ్ములతో కూడి ఉన్న ధర్మరాజుతో చెప్పుము. 
తీర్ధసేవ చేసే శాంతాత్ములకు, తపస్వులకు, దుష్కరమనేది ఉండదు. కాబట్టి ధర్మరాజుచేత నీవు తీర్థాలను సేవింపచేయుము- 
అని ఇంద్రు డాదేశిస్తే నేను నీవద్దకు వచ్చా” నని రోమశుడు పలికాడు. 


విజయుడి క్షేమవార్త విన్నందుకూ, ఇంద్రుడే స్వయంగా తనను తీర్ధయాత్రలు చేయించటానికి సంకల్పించినందుకూ 
ధర్మజుడు సంతోషించాడు. తా నిదివరకే నారద ధౌమ్యులచేత (పేరేపించబడి తీర్థయాత్రలు చేయటానికి సిద్దంగా ఉండటంచేత 


కథాసారం - 70 


భార్యతో, తమ్ములతో, ధౌమ్యాది బ్రాహ్మణవర్గంతో కామ్యకవనంలో మూడురోజులున్న తరువాత మార్గశీర్షమాసం చివరి రోజుల్లో 
తీర్థయాత్రలకు బయలుదేరాడు- ధర్మరాజు. 


ధర్మరాజు : మహర్షీ! లోకంలో ధర్మం పాటించని దుర్మార్గులకు అభివృద్ది కలగటం, పుణ్యచరిత్రులకు, ధార్మికులకు అభివృద్ధి 
కలగకపోవటం అనేది న్యాయమా? ఇదొక ప్రశ్న. మరొకటి - అచేతనాలైన కొండలు, నదులు, సరోవరాలు 
పుణ్యతీర్ణాలై జగత్తును పావనం చేసేవై, జనులకు పాపాన్ని పోగొట్టేవై ఉండటానికి వెనుక ఉన్న కారణ మేమిటి? 


రోమశుడు : ధర్మజా! అధర్మపరులకు అభివృద్ది కలిగినా అది ఎక్కువకాలం నిలవదు. త్వరలోనే నశించిపోతుంది. రాక్షసులు 
వేలసంఖ్యలో తమ అభివృద్ధిని కోల్పోవటం గమనించవచ్చును. దేవతలు ధర్మవర్తులు కాబట్టి అభివృద్ధి పొందుతారు. 
కౌరవులు కూడా రాక్షసులవలె విధిచేత నిర్మూలించబడతారు. అధర్మవర్తనులు మొదట గర్విస్తారు. ఆ పైన 
అభిమానిస్తారు. తరువాత కోపాన్ని ప్రదర్శిస్తారు. దానివలన వారి శీలం చెడిపోతుంది. లజ్ఞావిహీనులై అపకీర్తిపాలై 
సంపదను పోగొట్టుకొంటారు. కౌరవులు అట్లాగే నశిస్తారు. మీరు దేవతలవంటివారు. వారివలె మీరు కూడా 
బుషులను ఆశ్రయించండి. తీర్ధసేవలు, యజ్ఞాలు, దానాలు, చేసి విప్రాశీస్సులు పొందండి. సర్వదుఃఖాలనుండి 
విముక్తులై శ్రేయస్సును పొందండి. - అని ప్రబోధించాడు. 


రోమశుడివలన ధర్మరాజాదులు ధర్మవిశేషాలు వింటూ అనేక తీర్థాలు సేవించారు. మార్గంలో శమఠమహర్షి 
గయామాహాత్మ్యాన్ని చెప్పగా విన్నారు. అగస్త్యాశమం దర్శించినప్పుడు అగస్త్యమహర్షి వాతాపి నెట్టా చంపాడో ఆ కథ 
తెలియచెప్పుమని ధర్మజుడు రోమశుడిని అడిగాడు. ఈ బుషి ఆ కథ చెప్పాడు. 


వాతాపి జీర్ణం : 


మణిమతీ పురంలో ఇల్వలుడు, వాతాపి అనే దైత్యసోదరులు ఉన్నారు. వారిద్దరూ బలగర్వితులు. ఇల్వలుడు 
ఒకనాడు ఒక బ్రాహ్మణుడిని సమీపించి అన్నికోరికలు తీరే ఒక మంత్రాన్ని అడిగాడు. ఆ విప్రుడు అతడి ప్రార్థనను తిరస్కరించాడు. 
అతడికి కోపం వచ్చింది. కామరూపుడైన వాతాపిని మేకగా మార్చాడు. అతడి మాంసాన్ని వండి ఆ బ్రాహ్మణుడికి వడ్డించాడు. 
అతడు తినిన తరువాత వాతాపిని పిలిచాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి పొట్టను చీల్చుకొని వచ్చాడు. విప్రుడు విగతజీవు 
డయ్యాడు. అతడి మాంసాన్ని అన్నదమ్ము లిద్దరూ కలిసి ఆరగించారు. ఆనాటినుండి ఇల్వలుడు అతిథులైన విప్రులను అదే 
విధంగా చంపి హింసిస్తూ ఉన్నాడు. 


అగస్త్యుడు బ్రహ్మచర్యాశ్రమంలో చాలకాలం ఘోరతపస్సు చేస్తూ ఒకనాడు వనంలో తిరుగుతూ తనపితృదేవతలు 
ఒక సల్లకీ పల్లవానికి తలక్రిందుగా వ్రేలాడుతూ ఉండటం చూచాడు. వారావిధంగా ఉండటానికి గల కారణాన్ని గురించి 
అడిగాడు. వారి స్థితికి అగస్త్యుడు అవివాహితుడై సంతానవంతుడు కాకపోవటమే కారణమని పితరులు చెప్పారు. అతడికి 
సంతానం కలిగితే వారికి పుణ్యగతులు వస్తాయని తెలిపారు. 


అగస్త్యుడు తన తపోమహిమవలన విదర్భరాజుకు ఒక కూతురు పుట్టేటట్లు చేశాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమె 
యుక్తవయస్కురాలు అయింది. అగస్త్యుడు వచ్చి ఆమెను తన కిచ్చి వివాహం చేయుమని విదర్భరాజును ఆడిగాడు. కాని, ఆ 
రాజు తన కూతురును తపస్వికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. కాని, లోపాముద్ర తనంతట తాను అగస్త్యుడిని వివాహమాడటానికి 
ముందుకు వచ్చింది. వారిరువురికీ వివాహం జరిగింది. లోపాముద్ర వల్కలాలు కట్టి భర్తతో గంగాద్వారానికి చేరింది. అక్కడ 
అగస్త్యుడు తపస్సు చేసికొంటూ ఒకనాడు ఆమె అందాన్ని చూచి మన్మథ డ్రరితుడై ఆమెను కూడబోయాడు. అప్పుడు లోపాముద్ర 
తనను అలంకారాలతో అలంకరించి భోగించుమని భర్తను కోరింది. 


అగస్త్యుడి వద్ద తపోధనం తప్ప బంగారం లేదు. అందువలన అతడు బంగారాన్ని అర్జించడానికై శ్రుతర్వుడనే రాజువద్దకు 
వెళ్ళాడు. ఆ రాజు వద్ద పోష్యజన పోషణానికి ఇబ్బంది లేకుండ మిగిలే ధనాన్ని దానంగా కోరాడు. అతడి వద్ద మిగులుధనం 


కథాసారం - 71 


లేదు. అగస్త్యుడు అతడితో కలిసి బ్రధ్నాశ్వుడనే రాజువద్దకు వెళ్ళి అట్టాగే అడిగాడు. ఈతడి వద్దకూడ మిగులు ధనం లేకపోయింది. 
ఆ తరువాత త్రసదస్యుడనే రాజువద్దకు పోయి అట్లాగే అడిగాడు. అతడి వద్దకూడ మిగులు ధనం లేకపోయింది. కాని, 
త్రసదస్యుడు ఇల్వలుడి వద్దకు వెళ్ళుమని అగస్త్యుడికి హితవు చెప్పాడు. అతడి వెంట ఆ ముగ్గురు రాజులు వెళ్ళారు. 


ఇల్వలుడు అగస్త్యుడికి ధనసహాయం చేయటానికి అంగీకరించాడు. కాని, అంతకు ముందే మామూలుగా భోజనం 
పెట్టి వాతాపితో చంపిద్దామని ఊహించాడు. కాని, అగస్త్యుడు తృప్తిగా భుజించి “వాతాపి జీర్ణం” అని త్రేన్చి, అతడిని తనకడుపులో 
జీర్ణంచేసికొన్నాడు. దానితో ఇల్వలుడి మాట వ్యర్థమైపోయింది. ఆ రాక్షసుడు అగస్త్యు డడిగిన ధనాన్ని ఇచ్చాడు. బంగారు 
రథంలో ఎక్కించి ఇంటికి పంపాడు. అతడి మిత్రులకు కానుక లిచ్చాడు. 


అగస్త్యుడు లోపాముద్రను సువర్ణాభరణాలతో అలంకరించాడు. ఆమె నొక ప్రశ్న అడిగాడు. “నీకు సామాన్యులైన 
కొడుకులు నూర్గురు కావాలా? ఆ నూరుమంది కొడుకులకు సమానమైన పదిమందిని కోరుకొంటావా? లేదా వేయిమందిని 
కోరుకుంటావా? వేయిమందికి తుల్యుడైన ఒక్క కొడుకును కోరుకొంటావా?' అని అనగా ఆమె మహాత్ముడైన ఒక్కకొడుకునే 
కోరింది. ఆమె కోర్కెను మన్నించి ఆమెకు గర్భాధానం చేసి అగస్త్యుడు తపోవనానికి వెళ్ళాడు. ఎడేళ్ళు గర్భం తాల్చి లోపాముద్ర 
వేదవేదాంగవిదుడైన ఒక కొడుకును కన్నది. అతడి పేరు దృఢస్యుడు. అతడు పుత్రపాత్రులను పొందాడు. దానివలన అగస్త్యుడి 
పితరులు పుణ్యలోకాలను పొందారు. 


అగస్త్యు చరిత్రం : 
ఈ కథ విని ధర్మరాజు అగస్త్యుడి చరిత్ర ఇంకా వివరించి చెప్పుమని కోరాడు. రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


కృతయుగంలో వృత్రుడు కాలకేయాదులతో కలిసి ఇంద్రుడిని ఓడించి దేవతలను బాధించాడు. దేవతలు బ్రహ్మదేవుడితో 
తమ కష్టాలను గురించి మొరపెట్టుకొన్నారు. సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసికొంటున్న దధీచి వద్దకు పోయి, అతడి 
ఎముకలను దానంగా పొందేటట్ల్టు బ్రహ్మ సూచించాడు. ఆ ఎముకలనుండి వజ్రాయుధాన్ని ఇంద్రుడు పొంది వృత్రాసురుడిని 
సంహరిస్తాడని పేర్కొన్నాడు. బ్రహ్మ పేర్కొన్నబ్లే ఇంద్రుడు దధీచి ఎముక నుండి పొందిన వజ్రాయుధంతో వృత్రాసురుడిని 
సంహరించాడు. 


దధీచి ఎముకలనుండి దేవతలు కూడా అనేకాయుధాలు పొంది కాలకేయులపై దండెత్తారు. ఆ రాక్షసులు సముద్రంలో 
దాగి రాత్రిళ్ళు పైకి వచ్చి తపస్వులను వధించేవారు. ధర్మచరితుల వలననే లోకాలు అపాయం పొందకుండా ఉన్నాయని 
భావించి, అటువంటి తపస్వులను చంపటమే ఒక పనిగా పెట్టుకొన్నారు. వసిష్టాశ్రమంలో 197 మందిని, చ్యవనాశ్రమంలో 
100 మందిని, భరద్వాజాశ్రమంలో 20 మందిని - ఇట్టా బుష్యాశమాలలో వరుసగా పుణ్యాత్ములను సంహరిస్తూ హింస 
సాగించారు. ఆ దారుణకృత్యాలను సహించలేక ఇంద్రాది దేవతలు వైకుంఠానికి పోయి విష్ణుదేవుడితో మొర పెట్టు కొన్నారు. 
వేదాలను ధరించే విప్రులకు బాధకలిగితే హవ్యకవ్యకర్మలు నశిస్తాయి. అందువలన దేవతలకు, పితరులకు బాధ ఎర్పడుతుంది. 
కాబట్టి బ్రాహ్మణోపద్రవాన్ని మాన్సి లోకహితాన్ని కలిగించుమని ప్రార్థించారు. 'కాలకేయులు నివసిస్తున్న సముద్ర జలాలను 
అగస్త్యుడు త్రాగగలడు. అతడిని ప్రార్థించి ఆ నీటిని త్రాగించి, బయలువడిన కాలకేయులను సంహరించం'” డని విష్ణువు 
దేవతలకు ఉపాయం చెప్పాడు. 


దేవతలు అగస్త్యుడి వద్దకు వెళ్ళారు. పూర్వం దేవతల హితాన్ని కోరి వింధ్యపర్వత గర్వాన్ని అణచిన అగస్త్యుడి 
గొప్పతనాన్ని దేవతలు కీర్తించారు. ఆ కథను వివరించుమని ధర్మరాజు రోమశుడిని అడిగాడు. ఆ ముని ఇట్లా చెప్పాడు. 


మేరుపర్వతాన్ని సూర్యచంద్రులు ప్రదక్షిణం చేస్తూ ఉండటాన్ని గమనించి వింధ్యపర్వతం గర్వించి తనకు కూడా 
సూర్యచంద్రులు ప్రదక్షిణం చేయాలని పోటీపడి పెరిగి ఆకాశాన్నంతా అవతరించింది. దాని వలన సూర్యచంద్రుల గతులు 
ఆగిపోయాయి. రేయింబవళ్ళ స్థితిగతులు స్తంభించాయి. నిత్యకర్మలు వికలమైపోయాయి. దేవతలందరూ వింధ్యం వద్దకు 


కథాసారం - 72 


వెళ్ళి వేడుకొన్నారు. కాని, వింధ్యగిరి వారి మాటలు వినలేదు. వారు అగస్త్యుడి వద్దకు పోయి మొరపెట్టుకొన్నారు. అగస్త్యుడి 
శిష్యుడు వింధ్యపర్వతం. ఆ బుషి లోపాముద్రతో కలిసి దక్షిణభారతానికి బయలుదేరి వింధ్యవద్దకు వచ్చాడు. వింధ్య పర్వతం 
నేలమట్టంగా ఒదిగి మునిదంపతులకు నమస్కరించింది. అగస్త్యుడు తాను దక్షిణాపథంనుండి తిరిగి వచ్చేంతవరకు ఆవిధంగానే 
వింధ్యను అణగి ఉండుమని ఆజ్ఞాపించాడు; దేవహితాన్ని కోరి భార్యాసహితుడై దక్షిణాపథంలోనే ఉండిపోయాడు. అటువంటి 
ఉదారుడైన అగస్త్యుడు దేవతల ప్రార్థనను మన్నించి సముద్రజలాలనన్నీ త్రాగాడు. జలనిధి ఓటువడింది. జలజంతువులతోపాటు 
కాలకేయులు కూడా బయటపడ్డారు. దేవతలు వారిపై దాడిచేసి ఘోరయుద్దంలో వారినందరినీ సంహరించారు. వారందరూ 
అగస్త్యుడిని కీర్తించి, మరల, సముద్రాన్ని జలంతో నింపుమని వేడుకొన్నారు. కాని, ఆ నీరు అగస్త్యుడి గర్భంలో జీర్ణమై పోయి 
ఉండటంచేత మరల ఉత్పత్తిచేయలేక పోయాడు. ఆ సంగతి తెలిసికొని దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. ఆ దేవదేవుడు 
దివ్యదృష్టితో చూచి భవిష్యత్తులో చాలకాలానికి భగీరథుడనే రాజు సముద్రాన్ని జలంతో నింపుతాడనీ, అంతవరకూ ఓర్చుకొనండని 
దేవతలను సమాధానపరిచాడు. ఈ కథ విని ధర్మరాజు భగీరథుడు జలాలతో సముద్రాన్ని నింపిన కథ చెప్పుమని రోమశుడిని 
అడిగాడు. ఆతడు ఇట్టా చెప్పాడు. 


భగీరథ యత్నం - గంగావతరణం : 


పూర్వం ఇక్ష్యాకు వంశంలో సగరుడనే రాజు హెహయులను జయించి విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు. అతడికి 
వైదర్శి, శైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం లేదు. సంతానం కొరకు సగరుడు భార్యాసమేతుడై కైలాసానికి 
పోయి పరమేశ్వరుడిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవదేవుడు ప్రసన్నుడై సగరుడికి వైదర్శ్భి వలన అరవైవేలమంది, శైబ్యవలన 
ఒక్కడు, కొడుకులు పుట్టేటట్లు వరమిచ్చాడు. అయితే, ఆ అరవైవేలమంది గర్వితులై ఒకేసారి చనిపోతారనీ, ఆ ఒక్కకొడుకూ 
వంశకర్త అవుతాడని పేర్కొన్నాడు. సగరుడికి పుత్రులను పొందికూడా అసంతృప్తి మిగిలిపోయింది. పరమేశ్వరుడి వరం ప్రకారం 
సగరుడికి అరవై వేలమంది కొడుకులు పుట్టి పెద్దవారై స్వర్గంమీద దాడికి వెడలి, దేవతలను బాధించారు. దేవతలు వారి 
ఆగడాలను గురించి బ్రహ్మకు నివేదించారు. వారు కొద్ది కాలంలోనే దగ్గులౌతారని బ్రహ్మ పేర్కొన్నాడు. 


సగరుడి రెండవభార్య శైబ్యకు అసమంజసుడనే కొడుకు పుట్టాడు. అతడు పెద్దవాడై రాజ్యంలోని బాలకులను చంపి 
మహానదిలో పారవేస్తూ ఉండేవాడు. అతడిని సగరుడు రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు 
ఉన్నాడు. 


సగరుడు అశ్వమేధయాగం తలపెట్టాడు. అతడి యజ్ఞాశ్వాన్ని సగరపుత్రులు రక్షిస్తూ దాని వెంట వెళ్ళారు. ఆ గుర్రం 
నీరులేని సముద్రంలో ప్రవేశించి మాయమైపోయింది. సాగరులు సముద్రాన్ని త్రవ్వి పాతాళంలో ఈశాన్యభాగాన గాఢతపస్సు 
చేసికొంటున్న కపిలుడనే ముని వద్ద యజ్ఞాశ్వాన్ని కనుగొన్నారు. వారు కపిలుడిపై కోపగించి అతడిని అవమానించారు. ఆ 
బుషి ఉగ్రుడై తనకంటిమంటతో అరవై వేల సాగరులను ఒక్కసారిగా బూడిద చేశాడు. ఆ సంగతిని నారదుడు నగరుడికి 
తెల్పాడు. అతడు దుఃఖించి తన మనుమడైన అంశుమంతుడి కా సంగతి చెప్పాడు. ఆతడు కపిలమునివద్దకు వెళ్ళి, అతడిని 
ప్రార్థించి ప్రసన్నుడిని చేసికొన్నాడు. ఆ బుషి యజ్ఞాశ్వాన్ని అంశుమంతుడికి అప్పగించాడు. సగరుడి యజ్ఞం సఫలమయ్యేటట్టు, 
అతడి వలన తండ్రి తాతలు సుగతిని పొందేటట్లు, అతడి పౌత్రుడైన భగీరథుడివలన గంగాజలం భూమికి వచ్చేటట్టు, 
సాగరులు స్వర్గస్థులయేటట్లు, సముద్రాలు నిండేటట్లు అనుగ్రహించాడు. అంశుమంతుడు సంతోషించి అశ్వాన్ని నగరుడి 
కిచ్చాడు. సగరుడు అశ్వమేధాన్ని పూర్తిచేసి కృతార్థుడయ్యాడు. 


సగరుడి తరువాత అంశుమంతుడు, అతడి తరువాత దిలీవుడు రాజ్యం చేశారు. దిలీపుడు తన తాతలను 
గంగావతరణంతో ఉద్ధరిద్దామని ప్రయత్నం చేశాడు కాని విఫలుడయ్యాడు. అతడి కొడుకు భగీరథుడు కృతకృత్యుడయ్యాడు. 
భగీరథుడు హిమవత్సర్వతం మీద ఘోరతపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై అవతరణానికి అంగీకరించింది. కాని, ఆకసంనుండి 
భూమిమీదకు దిగే గంగాప్రవాహాన్ని భరించగలిగినవాడు పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి అతడి అనుగ్రహాన్ని పాందుమని 
హితవు చెప్పింది. భగీరథుడు కైలాసానికి పోయి పరమేశ్వరుడిని గూర్చి చాలకాలం తపస్సుచేసి గంగను భరించటానికి శంకరుడి 


కథాసారం - 73 


అనుమతిని పొందాడు. సర్వలోకాలు ఆనందించగా గంగ భూతలం మీద అవతరించింది. శివుడు గంగను జటాజూటంతో 
భరించి నేలపై ధారగా వదిలాడు. భగీరథుడి వెంట మందగమనంతో గంగ నడచి వచ్చి, సాగరులకు ఉత్తమగతుల నిచ్చింది. 
సాగరాన్ని జలపూర్ణం చేసింది. సగరుడి సంతానంగా భావించబడి సముద్రం సాగరమై ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా భగీరథుడి 
మాహాత్మ్యాన్ని రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. 


ఆ తరువాతక్రమంగా అనేక తీర్థయాత్రలు చేస్తూ బుశ్యశృంగప్రాదం వద్దకువచ్చారు. ధర్మరాజు బుశ్యశృ్ళంగుడి 
చరిత్రను చెప్పుమని కోరాడు. రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


బుశ్యశృంగ వృత్తాంతం : 


పూర్వం కశ్యపుడి పుత్రుడు విభాండకుడు అస్టలిత బ్రహ్మచారిగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు సరస్సులో స్నానం 
చేస్తూ ఉండగా ఊర్వశిని చూచాడు. ఆమె సౌందర్యాన్ని చూడగానే రేతస్‌స్థలనం జరిగింది. ఆ రేతస్సుతో కలిసిన నీటిని ఒక 
దుప్పి త్రాగి గర్భం దాల్చింది. దానికి బుశ్యశృంగుడు పుట్టి తండ్రి వద్ద అమాయకంగా పెరిగాడు. అతడికి ఆశ్రమం తప్ప 
మరొక లోకజ్ఞానం లేదు. స్రీలంటే కూడా తెలియదు. అతడు పుట్టినప్పటినుండి తపస్సులోనే నిమగ్నుడైనాడు. 


ఆ కాలంలో అంగదేశానికి అధిపతి రోమపాదుడు. అతడు పురోహితుడికి చేసిన అపరాధంవలన బ్రాహ్మణులు ఆ 
రాజును పరిత్యజించారు. అందువలన దేశంలో వానలు కురవటం మాని కరువు వ్యాపించింది. రోమపాదుడు తన తప్పు 
తెలిసికొని బ్రాహ్మణులను పూజించాడు. వారు బుశ్యశృంగుడిని రోమపాదుడి దేశానికి పిలిపిస్తే వర్షాలు కురుస్తాయని సూచించారు. 
రోమశుడు బుశ్యశృంగుడిని రప్పించటానికి ఒక ఉపాయాన్ని పన్ని వేశ్యలను అతడి తపోవనానికి పంపాడు. 


రోమపాదుడి ఆదేశం ప్రకారం వేశ్యలు తపోవనంలో ప్రవేశించారు. వివిధ రసాలతో కూడుకొన్న భక్ష్యాలనూ, 
అనులేపనాలనూ తీసికొని ఆశ్రమానికి వెళ్ళారు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో అభినవ యౌవనవిలాసవతి 
అయిన వేశ్యకూతు రొకతె బుశ్యశృంగుడిని సమీపించింది. ఆడువారిని చూచి ఎరుగని బుశ్యశృంగుడు ఆమెను ఒక వింత 
బుషికుమారుడిగా భావించి, ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడ్డాడు. ఆమెను ఆదరంతో గౌరవించాడు. ఆమె శరీరావయవాల 
పొంకానికి ముగ్గుడయ్యాడు. ఆమె ఇచ్చిన దివ్యగంధమాల్యాలను, సరసభక్ష్యపానాలను, విచిత్ర వస్త్రాలను స్వీకరించాడు. 
ఆమె అతడి యెదుట నాట్యం చేసింది. అతడిని కౌగిలించుకొని సంతోషపెట్టింది. అతడిని ఆ విధంగా ప్రబోధించి వేశ్యాపుత్రి 
వెళ్ళింది. బుశ్యశృంగుడు ఆ తన్మయత్వంలో యజ్ఞకార్యం మరచాడు. తండ్రి వనంలోనుండి తిరిగి వచ్చి కొడుకు వైఖరికి 
అబ్బురపడ్డాడు. బుశ్యశృంగుడు జరిగిన దంతా చెప్పాడు. ఆ మునికుమారుడితో కలిసి తపస్సు చేయాలని ఉన్నదని తన 
కోర్కెను బయటపెట్టాడు. తండ్రి కటకట పడ్డాడు. అది రాక్షసమాయగా విభాండకుడు భావించి కొడుకును హెచ్చరించాడు. 


తండ్రి హెచ్చరికలు వినక, తమకంతో బుశ్యశృంగుడు మరునాడు ఆ వేశ్యాపుత్రి వెంటతగిలి పోయి అంగదేశం 
చేరుకొన్నాడు. రోమపాదు డాతడిని రాజాశ్రయమనే భవనంలో ఉంచాడు. బుశ్యశృంగ ప్రవేశ ప్రభావంతో ఆ దేశాన వానలు 
మెండుగా కురిశాయి. దేశం సుభిక్షమైంది. ప్రజలు సంతోషించారు. అవగ్రహదోషాలు పోయాయి. రోమపాదుడు ఆనందించి 
తనకుమార్తె అయిన శాంతాదేవి నిచ్చి, బుశ్యశృంగుడికి వివాహం చేశాడు. బుశ్యశృంగుడికి ధనరాసులు, భూషణాలు 
బహుమానంగా ఇచ్చి, అతడి పేరుమీద దేశంలో అనేక గోశాలలను ఏర్పాటు చేశాడు. వాటిలో నిత్యాతిథిసత్కారాలను ఏర్పాటు 
చేశాడు. 


విభాండకుడు ఆశ్రమంలో కొడుకు కనపడకపోవటంతో వెదకుతూ అంగదేశంలో ప్రవేశించి, ఒకగోశాలలో విశమించి, 
తనకొడుకు కథనంతా తెలిసికొన్నాడు. రాజధానికి చేరి కొడుకును కోడలిని చూచి ఆనందించి వారిని ఆశమానికి తీసికొనిపోయాడు. 
శాంతా బుశ్యశృంగులు వసిష్టారుంధతులవలె అన్యోన్య ఆదర్శ దాంపత్యసుఖాలను పొందుతూ ఉన్నారు. 


కథాసారం - 74 


ధర్మజాదులు క్రమంగా బుశ్యశ్శంగహ్రదంలో, కౌశికహ్రదంలో, గంగాసాగర సంగమ తీర్థంలో స్నానాలు చేసి కళింగ 
దేశంలో ఉన్న వైతరణీనదిని దర్శించారు. అప్పుడు రోమశుడు ఇట్లా అన్నాడు: “మునులు దేవతలు ఇక్కడ అనేక యజ్ఞాలు 
చేశారు. ఈ నది ఉత్తరతీరాన వేలకొలది అవభృథస్నానాలు చేశారు. అన్ని యజ్ఞాలలోనూ గొప్పదైన పశుభాగాన్ని పశుపతికి 
దేవతలు, బుషులు ఇక్కడ కల్పించారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే లోకాలన్నింటిని దర్శిస్తారు. దేవతల విమానాలలో పయనిస్తారు'. 
ఆ మాటలు విని ధర్మరాజు సకుటుంబంగా వైతరణీ స్నానం చేశాడు. చేసి, రోమశుడితో - “మునీంద్రా! మీ దయవలన నాకన్ని 
లోకాలు కనపడ్డాయి. వైఖానసుల వేదాధ్యయన శబ్దం వినవచ్చింది” - అని అన్నాడు. ఆ మాటలకు రోమశుడు ఆశ్చర్యపోయాడు. 
వైఖానసులు నివసించేచోటు అక్కడికి ముప్పదివేల ఆమడల దూరం. అంతదూరంలో వారు చదువుతున్న వేదాల నాదాలు 
వినపడుతున్నవంటే ధర్మరాజు దివ్యుడని నిర్ధారించాడు. 


ఆ తరువాత ధర్మజాదులు ఒక మహావనానికి వెళ్ళారు. స్వాయంభువుడైన విశ్వకర్మ పూర్వం ఇక్కడ యజ్ఞం చేసి 
భూవలయాన్ని యజ్ఞదక్షిణగా కళ్యపుడికి దానం చేశాడు. భూదేవి కశ్యపుడికి వశంకావటం ఇష్టంలేక నీటిలో మునిగింది. 
కశ్యపుడు ఘోరతపస్సు చేసి భూదేవిని ప్రసన్నురాలిని చేసికొన్నాడు. ఆమె నీటిపై తేలి ఒక వేదికగా నిలిచింది. “ఆ వేదిక ఇదే. 
దీనిమీదకు ఎక్కగలిగినవారు వీర్యవంతు లౌతారు. ఎక్కడానికి అర్హత లేనివారు. ఎక్కబూనితే ఆ వేది మునిగిపోతుంది”. అని 
చెప్పి” “అగ్నిర్మిత్రో యోని” మొదలైన మంత్రాలను ఉపదేశించి, ఆ వేది నెక్కించాడు. సతీ భ్రాతృ సహితుడైన ధర్మరాజు ఆ 
వేదికపై కెక్కి తేజోవంతుడై ప్రకాశించి, బ్రాహ్మణుల ఆశీస్సుల నందుకొన్నాడు. 


ధర్మరాజు మహేంద్రగిరి చేరాడు. అక్కడి మహర్షులు పరశురాముడిని చూడగలరు. వారితో కలిసి ధర్మరాజు 
పరశురాముడిని చూడాలని కోరుకొన్నాడు. మరునాడు చతుర్దశి. ఆనాడు పరశురామ దర్శనమౌతుందని మునులు చెప్పారు. 
ధర్మజుడు వస్తున్నసంగతి పరశురాముడికి ముందే తెలియునని అకృతవ్రణుడనే ముని పలికాడు. ఆ మునిని ధర్మరాజు 
పరశురాముడి వృత్తాంతాన్ని చెప్పుమని కోరాడు. అత డీవిధంగా చెప్పాడు. 


పరశురామ వృత్తాంతం : 


పూర్వం కన్యాకుబ్దాన్ని గాధి పాలించేవాడు. అతడి కూతురు సత్యవతి గుణవతి, అందగత్తె. ఆమెను వివాహం చేసికొనాలని 
భృగుపుత్రుడైన బుచీకుడు కోరికపడి గాధిని అడిగాడు. గాధి కన్యాశుల్కంగా ఒక నల్లని చెవితో, తెల్లని దేవాంతోగల గుర్రాలు 
ఒక వెయ్యింటిని ఇస్తే కన్య నిస్తానన్నాడు. బుచీకుడు వరుణేంద్రుడి వద్దకు వెళ్ళి ఆ గుర్రాలను పొంది, గాధికి కన్యాశుల్కంగా 
ఇచ్చి, సత్యవతిని వివాహమాడి, కన్యాకుబ్దంలో సుఖంగా ఉన్నాడు. ఒకసారి భృగుడు కొడుకుదగ్గరకు వచ్చాడు. కోడలు చేసే 
పరిచర్యలకు మెచ్చాడు. ఆమెను వరాన్ని కోరుకొనుమన్నాడు. 'నీ దయవలన నా కొక పుత్రుడు కలిగేటట్టు వరం ఇమ్ము అని 
సత్యవతి ప్రార్థించింది. భృగుడు కరుణించి ఒక ఉపదేశం చేశాడు. కోడలు శుచిస్నాత అయిన తరువాత మేడిచెట్టును, ఆమె 
తల్లి, రావిచెట్టును కౌగిలించుకొనవలసిందని ఆదేశించాడు. ఆ తరువాత పొరపాటున వారిద్దరు వ్యత్యస్తంగా ఆ చెట్టను 
కౌగిలించుకొన్నారు. ఆ సంగతి భృగుడు తెలిసికొని ఇట్లా పలికాడు : 


“సత్యవతీ! నీకు బ్రాహ్మణకుల పూజ్యుడైన పుత్రుడు పుట్టినా, వాడు పరాక్రమంతో దారుణ క్షత్రియ ప్రవృత్తితో వర్తిస్తాడు. 
నీతల్లికి పుట్టేవాడు క్షత్రియుడైనా తపస్వి అయి బ్రాహ్మణ పప్రవృత్తితో వ్యవహరిస్తాడు.” ఆమాట విని సత్యవతి తన కొడుకుకు కాక 
మనుమడికి ఆ దారుణ క్షత్రియ స్వభావం వచ్చేటట్లు అనుగ్రహించుమని ప్రార్థించి వరం పొందింది. 


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతడు ప్రసేనజితుడి కూతురైన రేణుకను పెండ్లాడాడు. వారిరువురికి 
ఐదుగురు కొడుకులు పుట్టారు. వారు - రుమణ్యంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసుడు, రాముడు అనేవారు. జమదగ్ని 
ఉగ్రతపస్సులో మునిగి ఉన్నాడు. ఒకనాడు కొడుకులందరూ అడవికి పండ్లు తెచ్చేందుకు పోయారు. రేణుక ఒక సరోవరంలో 
చిత్రరథుడనే రాజు భార్యలతో జలక్రీడలాడటం గమనించింది. ఆ దృశ్యాన్ని తిలకించిన ఆమె హృదయం చలించింది. ఆ 
మానసిక వ్యభిచారాన్ని తెలిసికొన్న జమదగ్ని మహర్షి కోపోద్రిక్తుడైనాడు. తల్లిని చంపండని కొడుకుల నాజ్ఞాపించాడు. మొదటి 


కథాసారం - 75 


నలుగురూ తండ్రి ఆనతిని తిరస్కరించారు. వారిని అడవులలో పక్షులుగా తిరగండని ఆయన శపించాడు. పరశురాముడు 
తండ్రిమాటను శిరసావహించి రేణుకశిరస్సును ఖండించాడు. జమదగ్ని మెచ్చి పరశురాముడిని వరాలు కోరుకొనుమన్నాడు. 
ఆతడు తల్లిని బ్రతికించుమన్నాడు. ఆమెను చంపిన పాపం తనకు రాకుండ అనుగ్రహించుమన్నాడు. సోదరుల శాపాన్ని 
తొలగించుమన్నాడు. యుద్దాలలో తనకు ఓటమి లేని శక్తిని, దీర్భాయువును ప్రసాదించుమన్నాడు. తండ్రివలన ఆ వరాలన్నీ 
పొంది ఆనందంతో ఉన్నాడు. 


కొంతకాలం తరువాత హైహయుడైన కార్తవీర్యుడు అపారసైన్యంతో ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్నిచేత అతిథి 
సత్కారాలు పొందాడు. కాని, రాజ్యమదం గల అతడికి మెప్పు కలుగలేదు. అందుకని ఆశమవాసులను అవమానించాడు. 
ఆశ్రమ వృక్షాలను ధ్వంసంచేశాడు. జమదగ్ని హోమ ధేనువును తరుణవత్సంతో (పసిదూడతో) సహా కట్టి లాగికొని పోయాడు. 
అప్పుడు అడవిలోనుండి సమిత్కుశఫలాలతో పరశురాముడు తిరిగివచ్చాడు. తండ్రివలన విశేషాలు తెలిసికొని, తండ్రి ప్రేరణతో 
కార్తవీర్యుడిని వెన్నంటి, ఎదురించి, యుద్దంచేసి, అతడిని రణంలో చంపి కసితీర్చుకొన్నాడు. కపిల ధేనువును ఆశ్రమానికి 
తెచ్చాడు. తండ్రి మనస్సును సంతోషపెట్టాడు. 


కార్తవీర్యుడి పుత్రులు పగపట్టారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూచికొని జమదగ్న్యాదులపై దాడిచేశారు. 
ఆశ్రమవాసులను అవమానాల పాలుచేశారు, జమదగ్నిని పట్టి కొట్టి హింసించి “హా రామా!, హా రామా!” అని అతడు ఆక్రందనం 
చేస్తూ ఉండగా అతడిని దారుణంగా వధించారు. ఆ దారుణ సంఘటన చూచి రేణుక ఆశ్రమం దద్దరిల్లేటట్లు రోదించింది. 
పరశురాముడు వచ్చి జరిగినదంతా తెలిసికొని మదాంధులైన క్షత్రియులను సంహరిస్తానని ఘోరప్రతిజ్ఞ చేశాడు. రాజలోకాన్ని 
నిర్దాక్షిణ్యంగా తన పరశువుతో ఖండించి భూవలయాన్నంతా సాధించి, దానిని యజ్ఞదక్షిణగా కశ్యపుడికి దానం చేశాడు. చివరకు 
మహేంద్రపర్వతంమీద తపస్సు చేసికొంటూ నిత్యుడై ఉన్నాడు - అని చెప్పగా విని ధర్మరాజాదులు చతుర్దశినాడు పరశురాముడిని 
దర్శించి, పూజించి సంతుష్టులైనారు. 


ధర్మరాజు అక్కడినుండి దక్షిణగంగ అయిన గోదావరీనదిని దర్శించి అందులో స్నానం చేసి, గోదానాలు, 
హేమరత్నదానాలు చేసి బ్రాహ్మణులను పూజించాడు. అక్కడినుండి ద్రవిడదేశంలోని అగస్త్యతీర్థాన్ని సేవించాడు. అక్కడ 
పూర్వం అర్జునుడు చేసిన దానాలను గురించి తెలిసికొని సంతోషించాడు. ఆపై క్రమంగా శూర్చారక తీర్జాన్నీ, సముద్ర తీరంలోని 
ప్రభాస తీర్థాన్నీ దర్శించాడు. అక్కడ పన్నెండు రోజులు పంచాగ్ని మధ్యంలో గాలిని నీరును సేవిస్తూ తపస్సు చేశాడు. 


ఆ సంగతి తెలిసికొని బలరామకృష్ణులు వచ్చి తీరర్ణయాత్రాసేవలలో కృశించిన పాండవులను, ద్రౌపదిని చూచి, ఓదార్చారు. 
అర్జునుడి దివ్యాస్త లాభవృత్తాంతాన్ని విని సంతోషించారు. బలరాముడు కౌరవుల దుర్గుణాలను నిందించాడు. కౌరవులను 
రాజ్యభ్రష్టులను చేసి, ధర్మాత్ములైన పాండవులకు రాజ్యం చెందేటట్లు చూడాలని తమవారిని ప్రోత్సహించాడు. అతడి మాటలను 
సాత్యకి సమర్థించాడు. వారిద్దరి మాటలను శ్రీకృష్ణుడు సమర్థించి, శత్రువులను జయించి ధర్మజుడికి రాజ్యం కట్టబెడతామని 
అన్నాడు. ధర్మరాజు తాను భీష్మాదుల యెదుట చేసిన ప్రతిజ్ఞను వమ్ముచేయటం ధర్మం కాదని శ్రీకృష్ణాదులకు నచ్చచెప్పి, 
వారిని ద్వారకకు తిరిగి పంపాడు. 


ధర్మరాజు క్రమంగా పుణ్యతీర్ణాలను సేవిస్తూ నర్మదలో స్నానం చేసి వైడూర్యపర్వతాన్ని దర్శించాడు. అక్కడి శర్యాతి 
యజ్ఞ స్థలాన్నీ, చ్యవనుడు ఇంద్రుడిని మన్నించక ఆశ్వినులను సోమపీథులను చేసిన సోమమిశ్రిత తీర్జాన్నీ చూచి, ఆ కథను 
చెప్పుమని రోమశుడిని అడిగాడు. అప్పుడు రోమశుడు సౌకన్యాఖ్యానం చెప్పాడు. 


సుకన్య కథ : 


భృగువుత్రుడైన చ్యవనుడు వీరాసనంలో పెక్కేండ్లు తపస్సు చేశాడు. అతడి మీద పుట్టలు గుట్టలు పెరిగాయి. 
ఆతడి కన్నులు మాత్రం మిలమిల లాడుతూ ఆ పుట్టలో మెరుస్తూ ఉంటాయి. 


కథాసారం - 76 


ఒకసారి శర్యాతి అనేరాజు తన నాలుగువేల మంది రాణులతో అక్కడికి వనవిహారానికై వచ్చాడు. అతడి కూతురు 
సుకన్య చెలికత్తెలతో తిరుగుతూ చ్యవనుడి కనుల కాంతులను చూచి మిణుగురు పురుగులుగా భ్రమించి ఆపుట్టను త్రవ్వించింది. 
అందుకు చ్యవనుడు కోపించి శర్యాతి సైన్యానికి మలమూత్రాలు కట్టుకొనేటట్లు చేశాడు. ఆ విపత్తుకు కారణం తెలియక 
రాజు తహతహలాడాడు. సుకన్య పోయి తాను చేసిన పొరపాటును తండ్రికి చెప్పింది. శర్యాతి చ్యవనుడి వద్దకు వచ్చి 
తనకూతురి తప్పును మన్నించి సైన్యాన్ని కాపాడుమని ప్రార్థించాడు. చ్యవనుడు సుకన్య నిచ్చి వివాహం చేస్తే మేలుచేస్తానన్నాడు. 
శర్యాతి దాని కంగీకరించి సుకన్యా చ్యవనుల వివాహం జరిపించి సుఖంగా నగరానికి వెళ్ళాడు. 


వృద్ధుడైన చ్యవనుడితో నవయౌవన విలాసవతి అయిన సుకన్య కలిసి కాపురం చేస్తున్నది. ఒకనాడు అశ్వినీ దేవతలు 
ఆమెకు ఎదురుపడి ఆమె యౌవనం వృద్ధుడైన పతివలన అడవికాచిన వెన్నెలై పోతున్నదని జాలిపడి, ఆమె కోరితే ఆమె 
వయోరూపాలకు తగిన వరుడిని సృజిస్తామని అడిగారు. ఆమె తనభర్తయందలి అనురాగంతో వారి మాటలను తృణీకరించింది. 
అంతేకాదు, వారి మాటలు తన మగడికి తెలియజెప్పింది. చ్యవనుడు ఆమె ఉత్తమ శీలానికి హర్షించి అశ్వినీదేవతలు చెప్పినట్లు 
అంగీకరించుమన్నాడు. మరునాడు అశ్వినీదేవతలను “తనకు తగిన యువవరుడిని” వరంగా కోరింది. వారు సమీప సరోవరంలో 
ప్రవేశించారు. వారితోపాటు చ్యవనుడు కూడా ఆ నీటిలో మునిగాడు. అందరూ ఒకే విధమైన నవయౌవన విలాసాకారులై 
వెలుపలికి వచ్చారు. వారిలో ఒక్కరిని వరుడిగా కోరుకొమ్మన్నారు ఆశ్వినులు. సుకన్య తన భర్తనే ఎన్నుకొన్నది. అందుకు 
ఆశ్వినులు హర్షించి ఆమెను ఆశీర్వదించారు. తనకు నవయౌవనం రావటంలో తోడ్పడిన ఆశ్వినులను శర్యాతిచేత చేయించే 
యజ్ఞంలో సోమపీథులను చేస్తానని చ్యవనుడు వాగ్దానం చేశాడు. ఆశ్వినులు సంతోషించారు. 


ఇచ్చిన మాట ప్రకారం ఆ తరువాత చ్యవనుడు శర్యాతిచేత యజ్ఞం తానే చేయించి, అందులో ఇంద్రుడు వలదని 
వారించినా అతడితో వాదించి ఆశ్వినులకు సోవముపానం అందించబోయాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో చ్యవనుడిని 
చంపబోయాడు. ఆ మహర్షి అగ్నిలోనుండి మదుడనే రాక్షసుడిని సృష్టించి ఇంద్రుడిపై ప్రయోగించాడు. అతడి రౌద్రానికి 
భయపడి ఇంద్రుడు చ్యవనుడిని శరణువేడాడు. ఆశ్వినులను సోమార్హులుగా ఇంద్రు డంగీకరించాడు. చ్యవనుడు ఆ రాక్షసుడిని 
మద్య స్రీ మృగయాక్షాలను ఆశ్రయించుమని నిర్దేశించాడు. ఆశ్వినులు సోమపీథులై సంతృప్తి చెందారు. 


మాంధాతృ చరిత్రం : 


ధర్మజుడు యమునానదిని దర్శించాడు. దాని తీరంలో మాంధాతృడు బహు సంవత్సరాలు యజ్ఞాలు చేశాడని 
రోమశుడు చెప్పాడు. మాంధాతృ వృత్తాంతం చెప్పుమని ధర్మరాజు రోమశుడిని అడిగాడు. ఆ ముని ఈ విధంగా చెప్పాడు. 


పూర్వం యువనాశ్వుడనే ఇక్ష్వాకు వంశ ప్రభువు వేయి అశ్వమేధయాగాలు చేసి కీర్తికెక్కాడు. కానీ, అతడికి సంతానం 
లేదు. సంతానార్థి అయి భృగుడి ఆశ్రమానికి వెళ్ళి చాలాకాలం అతడిని సేవించాడు. భృగుడు కరుణించి అతడిచేత పుత్రకామేష్టి 
చేయించాడు. అందులో మంత్రజలంతో నిండి వుత్రుడు కలగటానికి కారణమైన ఒక కలశం ఉద్భవించింది. దానిని ఒకరాత్రి 
మునుల రక్షలో ఉంచాడు. మును లా రాత్రి అలసి నిద్రపోయారు. యువనాశ్వుడు అర్ధరాత్రివేళ దప్పికకు తాళలేక ఆ 
కలశంలోని నీటిని తెలియక త్రాగాడు. మరునాడు భృగువు ఆ సంగతి తెలిసికొని రాణి త్రాగవలసిన మంత్రజలాన్నే యువనాశ్వుడు 
త్రాగటం వలన అతడికే ఒక కొడుకు పుట్టుతాడని చెప్పాడు. రాజు రాజధానికి చేరాడు. నూరేండ్లకు యువనాశ్వుడి ఎడమ 
ప్రక్కను చీల్చుకొని ఒక కొడుకు పుట్టాడు. బాలసూర్యుడివలె వెలిగిపోయే అతడిని దర్శించటానికి ఇంద్రుడు వచ్చాడు. ఆతడి 
నోటిలో తన జుట్టనవ్రేలును పెట్టి అమృతమయమైన దానిని త్రావుమన్నాడు. (మాం= నన్ను; ధయ= త్రాగుము (ధేట్‌= 
పానంచేయటం); నన్ను (ఇంద్రుడిని, అమృతాన్ని) పానంచేసే వాడు= మాంధాతృడు-అనే అర్థం కలిగించే మాటలన్నాడు 
ఇంద్రుడు ఆ సమయంలో.) ఆ ఇంద్రుడి మాటలు ఆధారంగా దేవతలందరు అతడిని మాంధాతృడని పేరుపెట్టి పిలిచారు. 
అతడికి ధ్యానమాత్రంతో వేదశాస్తాలన్నీ వచ్చాయి. ధనుర్వేదం, శస్తాస్తప్రయోగ నైపుణ్యం అలవడ్డాయి. ఇంద్రు డాతడిని 
భూతలానికి ప్రభువుగా అభిషిక్తుడిని చేశాడు. తన అర్ధ సింహాసన గౌరవాన్నిచ్చి మన్నించాడు. ధనువునూ, అభేద్యకవచాన్నీ 


కథాసారం - 77 


ప్రసాదించాడు. వాటితో మాంధాతృడు సకలలోకాలను జయించి, సంపూర్ణ దక్షిణలతో అనేక యజ్ఞాలు చేసి, పద్మసంఖ్యల 
గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఒకసారి దేశంలో అనావృష్టి ఏర్పడగా ఇంద్రుడితో యుద్ధం చేశాడు. బాణాలతో 
ఏనుగులను కొట్టినట్లు మేఘాలను కొట్టి వానలు కురిపించాడు. అటువంటి మాంధాతృడు యజ్ఞంచేసిన పుణ్యస్థలాన్ని ధర్మరాజు 
దర్శించాడు. 


సోమకుడి చరిత్రం : 


పూర్వం కురుక్షేత్రంలోని సరస్వతీ నదీ తీరంలో సోమకుడు యజ్ఞం చేసి నూరుమంది కొడుకులను కన్న వృత్తాంతాన్ని 
రోమశుడు చెప్పగా, ఆ కథను వివరించుమని ధర్మజు డడిగాడు. 


సోమకుడు మహాయజ్ఞం ఒకటి చేసి జంతుడు అనే కొడుకును పొందాడు. సోమకుడికి నూర్గురు భార్యలు. వారందరూ 
ఆ బాలుడిని సమమైన (ప్రేమతో పెంచారు. ఒకనాడు ఆ బాలుడి తొడకు చీమ కుట్టింది. అతడు ఆ ఆవేదన భరించలేక 
పెద్దగా ఏడ్వటం మొదలు పెట్టాడు. తల్లులందరు గుమికూడి అతడిని లాలించారు. సోమకుడు ఆ ఆక్రందన విని నిండు 
కొలువునుండి వచ్చి కొడుకును ఓదార్చాడు. ఆ పరిస్థితిని గమనించి తనకు ఒకడికంటె ఎక్కువమంది కొడుకు లుండటం 
అవసరమని గుర్తించి మంత్రులను, బుత్విక్కులను పిలిపించి వారిని బహుపుత్రలాభానికి తగిన ఉపాయాన్ని చెప్పండని 
కోరాడు. వారందరూ ఆలోచించి సోమకుడి ఏకైక పుత్రుడైన జంతుడిని బలిపశువుగా చేసి, అతడి మెదడును హవ్యంగా 
హోమంచేసి, అగ్నిని తృప్పుడిని చేస్తే దానివలన నూరుగురు కొడుకులు పుడతారని సూచించారు. అంతేకాక జంతుడు 
బంగారుమయమైన ఎడమభాగంతో మరల పుట్టి అగ్రజుడుగా ఉంటాడని చెప్పారు. రాజు యజ్ఞానికి అంగీకరించాడు. 
బుత్విజుడు జంతుడిని హుతం చేస్తుంటే రాణులు రోదించారు. ఆ యజ్ఞంనుండి వెలువడిన ధూమాన్ని వాసనచూచి రాణులు 
గర్భవతులైనారు. ఆ తరువాత రాణులు నవమాసాలు మోసి జంతుడు మొదలుగా నూరుగురు కొడుకులను కన్నారు. కొంతకాలానికి 
ఆ యజ్ఞం చేయించిన బుత్విజుడు చనిపోయి నరకంలో పడి పడరాని యాతనలు అనుభవిస్తూ ఉన్నాడు. సోమకుడు 
మృతిచెంది పుణ్యలోకాలకు పోతూ బుత్విజుడి నరకయాతనలు చూచి జాలి చెందాడు. తనవలన బుత్విజుడికి నరకం 
వచ్చిందని తెలిసి, తన తపోయజ్ఞపుణ్యంలో కొంత ధారపోసి యముడి ఆజ్ఞ పొంది అతడికి కూడా ఉత్తమలోకాలు కలిగేటట్లు 
చేశాడు. 


ఇట్లా అనేక తీర్థాలను దర్శింపచేస్తూ వాటి మహిమలు తెలిపే కథలు చెపుతూ రోమశుడు ధర్మరాజును కృతార్ణుడిని 
చేస్తూ ఉన్నాడు. నాభాగుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, భరతుడు యజ్ఞాలు చేసిన క్షేత్రాలను, నరనారాయణాశ్రమాన్ని 
దర్శించి ధర్మరాజు ప్లక్షావతరణం అనే యమునాతీర్ధంలో స్నానం చేశాడు. ఆ తీర్థంలో పూర్వం భరతుడు స్నానం చేస్తూ 
సర్వలోకాలను దర్శించగలిగాడు. అట్లాగే ధర్మరాజు కూడా చూడగలిగాడు. అపుడే ఇంద్రుడి అర్ధ సింహాసనం మీద కూర్చొని 
శోభిల్లుతున్న అర్జునుడిని కూడా కన్నులారా చూచి ఆనందించాడు. అట్లా అనేక తీర్థాలను సేవిస్తూ భృగుతుంగ పర్వతాన్ని 
చేరాడు. అక్కడ శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన క్షేత్రం చూచాడు. ఇంద్రాగ్నులు శ్యేన కపోతాల రూపాలలో వచ్చి, అతడి దానగుణాన్ని 
పరీక్షించిన కథను రోమశుడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. 


అష్టావక్ర చరితం : 


ఆ తరువాత ధర్మరాజు శ్వేతకేతుడి తపోవనం దర్శించాడు. అక్కడి సరస్వతీదేవి మనుష్య స్రీ రూపంతో శ్వేతకేతుడిని 
సేవించింది. మేనల్లుడు, మేనమామ అయిన అష్టావవక్ర శ్వేతకేతులు అక్కడ ఉగ్రతపస్సు చేశారని రోమశుడు చెప్పాడు. 
అప్పుడు ధర్మరాజు అష్టావక్రచరిత్ర వినకోరాడు. 


పూర్వం ఏకపాదుడు అనే మునివరుడు విద్యావంతుడై సుజాతను వివాహమాడి, అరణ్యంలో ఘోరతపస్సు చేస్తూ 
ఉన్నాడు. అత డెప్పుడూ శిష్యులచేత వేదాలను చదివిస్తూ ఉండేవాడు. చాలకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె 


కథాసారం - 78 


గర్భంలో ఉన్న శిశువు తండ్రితో ఇట్టా అన్నాడు: “విశ్రాంతి లేకుండా నిరంతరం వేదాన్ని చదవటంవలన విద్యార్థులు నిద్రచాలక 
జడమతులైపోతారు”' అని ఉపాలంభించాడు. అందుకు ఏకపాదుడికి కోపం వచ్చింది. వేదాధ్యయనానికి వక్రంగా పలికాడు 
కాబట్టి ఆ గర్భస్థ శిశువు ఎనిమిది వంకలు గల శరీరంతో పుట్టేటట్ట్లు ఎకపాదుడు శపించాడు. అందువలన ఆ శిశువు అష్టావక్రుడుగా 
పుట్టి ఆ పేరుతో ప్రసిద్ధికెక్కాడు. 


సుజాతకు నెలలు నిండుతున్నాయి. ఇంట్లో నెయ్యి, నూనె, ఆహారపదార్థాలు నిండుకొన్నాయి. ప్రసూతి కానున్న 
సుజాత తన భర్తను వాటిని సంపాదించి ఇంట్లో ఉంచుమని కోరింది. ఏకపాదుడు ధనసంపాదనకై జనకమహారాజు చేస్తున్న 
యజ్ఞం దగ్గరికి పోయాడు. అక్కడ వందితో జరిగిన వాదంలో ఓడిపోయి నియమం ప్రకారం జలావాసం చేస్తూ అక్కడే బందీగా 
ఉండిపోయాడు. 


ఇక్కడ ఆశ్రమంలో సుజాతకు అష్టావక్రుడు పుట్టాడు. అప్పుడే ఉద్దాలకుడి భార్య శ్వేతకేతువును కన్నది. అష్టావక్ర 
శ్వేతకేతు లిద్దరూ అన్యోన్యంగా ఏకోదరులవలె అన్నదమ్ములుగా పిలుచుకొంటూ పన్నెండేళ్ళు కలిసి విద్యాభ్యాసం చేశారు. 
ఉద్దాలకుడే ఇద్దరికి గురువు. ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడిని తండ్రిగా పిలుస్తూ అతడి తొడమీడ కూర్చున్నాడు. శ్వేతకేతువు 
దానిని సహించలేక అష్టావక్రుడిని “నీతండ్రితొడమీద నీవు కూర్చో” అని పంపివేశాడు. అంతవరకు తనకు తండ్రి ఉద్దాలకుడే 
అని భావిస్తున్న అష్టావక్రుడు తల్లివలన తన తండ్రి సంగతి తెలిసికొని, మామగారైన శ్వేతకేతుని వెంటబెట్టుకొని జనకుడి 
యజ్ఞానికి పోయి, వందిని వాదంలో ఓడించి, తండ్రిని బందీ నుండి విడిపించి, ఆనందంగా ఆశ్రమానికి తీసికొనివచ్చాడు. ఇది 
అష్టావక్రుడి కథ. 


ధర్మరా జనేక పుణ్యస్టలాలను దర్శిస్తూ భరద్వాజాశ్రమాన్ని చేరాడు. అక్కడ భరద్వాజ పుత్రుడైన యవక్రీతుడు 
విద్యాగర్వంతో విగతజీవుడైన కథను రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. 


యవక్రీతుడి కథ : 


రైభ్యుడు, భరద్వాజుడు, ప్రాణమిత్రులైన తపస్వులు. రైభ్యుడికి అర్వావసుడు, పరావసుడు అనే వా రిద్దరు కొడుకులు. 
ఇద్దరూ వేదవిద్యలో పండితులు. భరద్వాజుడి కొడుకు యవక్రీతుడు. అతడు తపస్సుతో వేదశాస్ర్రాలన్నింటిని సాధించదలచి 
అగ్నిలో సంధార్యంబు సంధిస్తూ ఉగ్రతపస్సు చేశాడు. ఇంద్రు డాతడి తపస్సును సహించలేక వచ్చి తపస్సుకు కారణ మేమిటని 
అడిగాడు. చదువకుండానే చదువు లెల్ల రావాలని తపస్సు చేస్తున్నా నని యవక్రీతుడు చెప్పాడు. “చదువు లెప్పుడూ గురువుల 
వద్ద నేర్చుకొన తగినవి. అట్లా నేర్చుకొనకపోతే ఎంతటి మంచివారికైనా మదమాత్సర్యాలు ఏర్పడతాయి. కాబట్టి గురుశుశ్రూాషయే 
సద్విద్యోపాయం. తపస్సు కాదు” అని ఇంద్రుడు చెప్పి ఆ ప్రయత్నం మానుమని హితవు పలికాడు. కాని, యవక్రీతుడు 
ఇంద్రుడిమాట పట్టించుకొనక తపస్సు కొనసాగించాడు. ఇంద్రుడు అతడికి ఒక గుణపాఠం చెప్పాలని తలచుకొని ఒక ముసలివాడి 
రూపంతో వణుకుతూ గుప్పెళ్ళతో ఇసుకను తీసికొని గంగాప్రవాహానికి ఆనకట్ట కట్టటానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. యవక్రీతుడు 
అతడిని చూచి నవ్వాడు. ఇంద్రుడు తన ప్రయత్నం యవక్రీతుడి ప్రయత్నం వంటిదే అని ఎగతాళి చేశాడు. అఫఘటమానమైన 
అర్థాన్ని గురించి ప్రయత్నం చేయటం తెలివితక్కువతనమని ఇంద్రుడు పలికాడు. అయినా, యవక్రీతుడు పట్టుదలతో తపస్సు 
చేసి ఇంద్రుడి వలన వేద వేదాంగ విద్యలను పొందాడు. 


దేవేంద్రుడి అభిప్రాయాన్ని యవక్రీతుడు భరద్వాజుడికి తెలిపాడు. భరద్వాజుడు కూడ దేవగీతలలోని అర్థాలను వివరించి 
చెప్పి ఇంద్రుడి అభిప్రాయాన్నే బలపరిచాడు. తపస్సువలన విద్యను గడించినా గర్వాతిశయాన్ని పొందక రైభ్యుడి కొడుకులతో 
మాత్సర్యం పెట్టుకొనకుండా స్నేహంతో మెలగాలని హితవు పలికాడు. అందుకు యవక్రీతుడు అంగీకరించాడు. కాని, యథాప్రకారం 
అతడు మునిసభలలో తన విద్యావిభవాన్ని ప్రదర్శిస్తూ రైభ్యాశ్రమం చేరాడు. ఆ ఆశమ వనంలో పరావసుభార్య రైభ్యుడి 
కోడలు అయిన కృష్ణను చూచి మోహితుడై ఆమె యెదుట తన కోర్కెను బయటపెట్టాడు. అంగీకరించకపోతే శపిస్తాడేమోననే 
భయంతో కృష్ణ సిగ్గును అభినయించి మరునాడు సంకేత స్థలానికి వస్తానని చెప్పి వెల్లింది. జరిగిన దాన్ని రైభ్యుడికి నివేదించింది. 


కథాసారం - 79 


అతడు ఉగ్రుడై ఒక జటను అగ్నిలో వేసి కృష్ణవంటి మరొక వనితను, మరొకజటను కాల్చి భయంకర రాక్షసుడిని సృజించి 
యవక్రీతుడిని సంహరించటానికై వారిద్దరినీ నియోగించాడు. ఆ మాయాకృష్ణ సంకేతస్టలానికి పోయి యవక్రీతుడి కమండలాన్ని 
గ్రహించింది. దానితో అతడి తపోమహిమ నశించింది. ఆ పైన కృత్యాకారంతో ఉన్న రాక్షసుడు అతడిని భక్షించటానికి పూనుకొన్నాడు. 
యవక్రీతుడు పలాయనం చిత్తగిస్తూ అనేక జలాశయాల్లో దాగుకొనటానికి ప్రయత్నంచగా అవన్నీ ఎండిపోవటంతో అతడికి 
భద్రత లేకపోయింది. చివరకు యవక్రీతుడు తన ఇంట్లో ఉన్న యజ్ఞాగ్నిలో దూకబోయాడు. కాని, అంతలోనే రాక్షసుడు 
అతడిని పట్టి వధించాడు. 


భరద్వాజుడు ఆగ్రమానికి తిరిగివచ్చి తనకొడుకు చనిపోవటం గమనించి అపారశోకానికి గురి అయి, ఆ కొడుకు చితి 
పై పడి తానూ మరణించాడు. 


బృహద్ద్యుమ్నుడనే రాజు సత్రయాగం చేయ తల పెట్టి రైభ్యుడి కొడుకులను బుత్విక్కులనుగా వరించాడు. యజ్ఞం 
నిర్విఘ్నంగా సాగుతున్నది. ఒకనాడు పరావసుడు ఒంటరిగా ఆశ్రమానికి వస్తున్నాడు. తెల్లవారు జామున చీకట్లో చిట్టడవిలో 
దూరంగా ఎదురుగా వస్తున్న తండ్రిని మృగంగా భ్రమించి ఆత్మసంరక్షణార్థం సంహరించాడు. ఆ తరువాత నిజం తెలిసి 
విచారించాడు. తండ్రికి అపరకర్మలు చేసి నత్రయాగశాలకు వెళ్ళి జరిగిన పొరపాటు అన్నకు నివేదించాడు. అన్నను 
బ్రహ్మహత్యాదోషానికి ప్రాయశ్చిత్తం చేయుమని వేడుకొన్నాడు. యజ్ఞాన్ని తా నొక్కడే నిర్వహించటానికి పూనుకొన్నాడు. అర్వావసుడు 
తమ్ముడి మాటను మన్నించి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త కాండను జరిపి తిరిగి వచ్చాడు. అప్పుడు పరావసుడు తన అన్న 
బ్రహ్మహత్య చేశాడని రాజుకు చెప్పి అతడిని యజ్ఞం నుండి వెలివేయించటానికి కపటోపాయం పన్నాడు. కాని, అర్వావసుడి 
సత్యవర్తనాన్ని అగ్నిపురోగాములైన దేవతలు ప్రకటించారు. అతడికి వరాల నివ్వటానికి ప్రసన్నులయ్యారు. అప్పుడు అర్వావసుడు 
తన తండ్రి అయిన రైభ్యుడేకాక మృతులైన భరద్వాజుడు, యవక్రీతుడుకూడా జీవించాలనీ, తనతమ్ముడు పరావసుడిచేత 
చంపబడినట్టు తన తండ్రికి జ్ఞాపకం ఉండకుండా చేయాలనీ వరాలు వేడుకొన్నాడు. దేవతలు, వాటిని ప్రసాదించారు. యవక్రీతుడు 
బ్రతికి, దేవతలను ఇట్లా అడిగాడు: “నేనూ రైభ్యుడి వలెనే బహు వేదశాస్త్ర విజ్ఞానాన్ని ఆర్జించాను. కాని, రైభ్యుడిచేత నే 
నెందుకు చంపబడ్డాను? అతడి కా ఆధిక్యత ఎట్టా వచ్చింది? అని, ఆ ప్రశ్నకు దేవత లిట్లా సమాధానం చెప్పారు: 'గురుశుశ్రూష 
చేస్తూ అనేక కష్టాలకు లోనై సాధించిన విద్యలే మహిమాన్వితాలు. గురుముఖతః నేర్వని విద్యలు ఎప్పుడూ ప్రకాశించలేవు'. 
ఇదియే యవక్రీతుడి కథా సందేశం. 


ఆపైన ధర్మరాజాదులు కాలశైలాన్ని, సప్తవిధగంగను దర్శించారు. మనుష్యులు చర్మచక్షువులతో చూడలేని మందర 
పర్వతాన్ని, కైలాస పర్వతాన్ని ఆ క్షేత్రంలో ధ్యానసమాధిలో ఉండి చూడగలిగారు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇట్టా అన్నాడు: 
“నడవటానికి సాధ్యంకాని ఈ మార్గంలో రథాలతో పోవటం సాధ్యం కాదు. కాబట్టి నేనూ నకులుడూ కలిసి ముందున్న 
తీర్థయాత్రలు చేసివస్తాం. మిగిలిన మీరందరూ ఇక్కడే ఉండండి” అని. ఆ మాటలకు భీముడు అంగీకరించలేదు. ధర్మరాజును 
వీడి మేము క్షణముండ లేమని తెలిపారు. ధౌమ్యుడి సలహామేరకు పాండవులు తపోమహిమతో గంధమాదన పర్వతం చేరాలని 
నిశ్చయించారు. మార్గమధ్యంలో పుళిందపతి అయిన సుబాహుడి నగరంలో రథాలను, సేనలను, భృత్యులను ఉంచి పాదచారులై 
గంధమాదనంవైపు నడిచి, అర్జునుడిని అక్కడ చూడగలమనే ఉత్సాహంతో ముందుకు సాగారు. 


మార్గమధ్యంలో పాండవులు పెను తుఫానుకు గురి అయ్యారు. ద్రౌపది ఆ గాలివానకు తట్టుకొనలేక మూర్చితురాలైంది. 
రాత్రింబవళ్ళు స్వీయరక్షణకొరకు పాండవులు కష్టపడ వలసి వచ్చింది. గంధమాదన పర్వతశిఖరాలు నిటారుగా ఉన్నాయి. 
ఎక్కటం సాధ్యంకాని పనిగా తోచింది. భీముడు ఘటోత్కచుడిని స్మరించాడు. అతడు రాక్షస సేనతో వచ్చి, పాండవులను, 
వారి పరివారాలను మూపులమీద ఎక్కించుకొని ఆకాశమార్గంలో పయనించి, గంగాతీరంలోని నరనారాయణాగ్రమంలోని 
బదరీవనంలో దింపాడు. ధర్మరాజాదులు భాగీరథిలో స్నానాలు చేశారు. సమాధియోగంలో నిలిచి మైనాకపర్వతాన్నీ, హిరణ్య 
శిఖరాన్నీ బిందుసరస్సునూ దర్శించారు. బదరీవనంలో ఆరు రోజులున్నారు. 


కథాసారం - 80 


సౌగంధికాపహరణం : 


ఒకనాడు ద్రౌపదీ భీములు గంధమాదన పర్వత సానువులలో విహరిస్తున్నారు. అప్పుడు వారి యెదుట సహస్రవత్రాలు 
గల కోమలమైన కమలపుష్ప మొకటి గాలికి ఎగిరి వచ్చి పడింది. దాని అపూర్వమైన అందానికీ, సుగంధానికీ ద్రౌపది మోజు 
పడింది. అటువంటిపూలు తనకు కావాలని భీముడిని కోరింది. ఆ అపూర్వ పుష్పాలను చూపటానికి ధర్మరాజు వద్దకు పోయింది. 
ద్రౌపది మనసుపడి కోరిన ఆ కోరికను తీర్చాలని భీముడు ఉత్సాహపడ్డాడు. గదాధనుర్ధరుడై ఆ పూవు గాలికి వచ్చిన దిక్కువైపు 
బయలుదేరాడు. ఘోరాటవులను, పర్వత శిఖరాలను దాటాడు. వన్యమృగాలను హేలగా చంపాడు. ఒక రమణీయ సరోవరాన్ని 
చూచి అందులో స్నానం చేశాడు. ఆ పైన విశాలమైన అరటి తోటలను చూచి, అందులో ప్రవేశించి శంఖాన్ని పూరించాడు. ఆ 
శంఖనాదం పిడుగుపాటువలె దిక్కులు పిక్కటిల్లేటట్లు చేసింది. ఒక కొండగుహలో ఉన్న హనుమంతుడు ఆ శంఖధ్వని 
విన్నాడు. అది భీమనాదమని పొంగిపోయాడు. భీముడి బాటలో చెట్లను విరిచి పడవేసి తాను అడ్డంగా పడుకొని, తోకతో 
నేలను తాడించాడు. ఆ మోతకు భీము డాశ్చర్యపోయాడు. కదళీవనంలో తన దారి కడ్డంగా ఒక వృద్ధుడైన కోతి పడిఉండడం 
గమనించాడు. సింహనాదం చేశాడు. ముసలికోతిరాజు కన్నులు తెరిచాడు. “జంతువులను హింసించటం మానవ ధర్మం కాదు 
కదా! మావంటి పేద జంతువులు భయపడేటట్టు సింహనాదం చేయటం న్యాయమా?” అని అడిగాడు వృద్దకపీంద్రుడు. 
మనుష్య గోచరంకాని ఈ వనానికి వచ్చిన కారణమేమిటని భీమసేనుడిని ప్రశ్నించాడు. 


భీముడు తనను గురించి వృద్ధవానరుడికి తెలియ చెప్పుకొని, తన బాటకు అడ్డం తొలగుమని కోరాడు. తొలగకపోతే 
శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని హనుమంతుడు దాటినట్లుగా నిన్నూ, ఈ పర్వతాన్నీ దాటిపోతానని ప్రతాపోక్తులు పలికాడు. 
హనుమంతుడి గురించి ముసలికోతిరేడు అడుగగా ఆ రామభక్తుడి పరాక్రమాన్ని భక్తితో కీర్తించాడు భీముడు. హనుమ సంతోషించి, 
భీముడి బలాన్ని పరీక్షించదలచాడు. అతడిని తన తోకను ప్రక్కకు నెట్టి పొమ్మన్నాడు. భీము డెంత ప్రయత్నించినా ఆ వృద్ధకపీంద్రుడి, 
వాలాన్ని కదిలించలేక పోయాడు. చివరకు వృద్ధకపీంద్రుడికి నమస్కరించాడు. హనుమ కరుణించి భీముడి కోరికపై తాను 
పూర్వం మహార్ణవాన్ని దాటిన రూపాన్ని ప్రదర్శించి చూపించాడు. చతుర్యుగ ధర్మాలను బోధించాడు. భీముడు ధన్యుడై 
హనుమ యొక్క బృహద్రూపాన్ని దర్శించాడు, కీర్తించాడు. హనుమ నిజరూపం తాల్సి, సౌగంధిక సరోవరం యక్షరాక్షస సంరక్షితమనీ 
సాహసం కంటె ఉపాయం శ్రేయస్కరమనీ, సర్వకార్యాలు మంత్రమూలాలనీ భీముడికి ప్రబోధం చేశాడు. కౌరవులందరినీ 
మట్టుపెట్టి మహారాజ్యాన్ని పాండవులకు అప్పగిస్తానని పలికాడు. ఆ మాటలు విని భీముడు - “కపినాథా! మీకు ఆ పని ఎంత? 
మేము మా శత్రువులను జయించగలం. మీ దయవలన మమ్మల్ని ఓడించగల వీరులు మా శత్రువులలో లేరు' అని 
అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు సంతసించి, “నన్ను రణరంగంలో స్మరించండి. అర్జునుడి రథకేతనం మీద నిలిచి 
మీ పరాక్రమాల నన్నింటిని చూస్తాను అని అనుగ్రహించి భీముడిని కౌగిలించుకొని సౌగంధిక సరోవరమార్గం చూపి అంతర్భ్జానం 
చెందాడు. 


మదించిన ఏనుగుల గుంపులవలె క్రమ్ముకొంటున్న మేఘమాలికలను చూస్తూ భీముడు బంగారుకమలాలపై నుండి 
వీస్తున్న గాలికి సంతోషిస్తూ సౌగంధిక సరోవరం వద్దకు చేరాడు. రక్షకభటులైన యక్షరాక్షసులు అతడిని వారించారు. అది 
కుబేరవనమనీ, అందులోకి ఎవరూ పోలేరనీ, పోతే ప్రమాదమనీ, ఆ సరోవరం కుబేర క్రీడావినోదకేంద్రమనీ, దాని తీరంలో 
దేవర్షిగణాలు దేవతార్చనలు చేసికొంటూ ఉంటారనీ, ఆ సరోవరజలం అమృతతుల్యమనీ, అందులోని కమలాలు అపూర్వ 
వాసనలుగల బంగారు పూలనీ, వాటివి వైడూర్యనాళాలనీ వివరాలు చెప్పి, సాహసించ వద్దని హెచ్చరించారు. భీముడు 
సౌగంధిక పుష్పాల కొరకు వచ్చాడని తెలిసికొని, దానికి కుబేరుడి అనుమతి కావాలని పేర్కొన్నారు. ఆ మాటలు విని భీముడు 
మండిపడ్డాడు. ప్రకృతి పదార్జాలపై అందరికీ అధికార ముంటుందనీ, సత్‌క్షత్రియుడు ఎవరినీ యాచించడనీ తన పరాక్రమంతో 
అన్యధనాన్ని ఉపార్టించి అర్భులకు పంచిపెట్టటం అతడి ధర్మమనీ - తన చర్యను సమర్థించుకొంటూ సౌగంధిక సరోవరంలో 
దిగి జలాలు త్రాగి పుష్పాలు కోసికొని నిర్భయంగా బయటికి వచ్చాడు. అధిక బలసంపన్ను డయ్యాడు. కుబేరుడి భటులు 
భీముడితో యుద్దానికి తలపడి ఓడి, పారిపోయి కుబేరుడికి నివేదించుకొన్నారు. భీముడు పాంచాలిని సంతోషపెట్టటానికి 
మాత్రమే చేసిన ఆ వీరకృత్యాన్ని తెలిసికొని కుబేరుడు మెచ్చుకొని మిన్నకున్నాడు. భీముడు విజయోత్సాహంతో నమీపవనంలో 
విహరిస్తున్నాడు. 


కథాసారం - 81 


ధర్మరాజాదు లున్నచోట మహోత్సాతాలు గోచరించాయి. అవి భీముడి యుద్ధం వలన కలిగిన వలితాలుగా 
ఊహించాడు- ధర్మరాజు. భీముడు సౌగంధికపుష్పాల కొరకై వెళ్ళినట్లు [ద్రౌపదివలన తెలిసికొని వెంటనే ఘటోత్కచుడు 
మొదలైన వారి మూపులపై అందురూ ఎక్కి సౌగంధిక సరోవరతీరానికి వెళ్ళి భీముడిని కలిసికొన్నారు. భీముడిని ఏకాంతంగా 
సాహసాలు చేయవద్దని ధర్మరాజు హెచ్చరించాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని నివసించారు. 
ఘటోత్కచాదులను వారి నిజప్రదేశాలకు పంపివేశారు. 


జటాసురవధ : 


జటాసురుడనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంతో పాండవుల అండజేరి నివసించసాగాడు. తాను వేదవిదుడననీ, 
ధనుర్వేదవిదుడైన పరశురామ శిష్యుడననీ చెప్పి, వారిని నమ్మించాడు. ఒకనాడు భీముడు వేటకు పోయాడు. జటాసురుడు 
నిజాకారం ప్రకటించి దద్రౌవదినీ, ధర్మజనకులులనూ వారి ఆయుదాలనూ ఎత్తుకొని ఆకాశానికి ఎగసి వేగంగా 
వెళ్ళటమారంభించాడు. ధౌమ్యాదులు భయవిహ్వలు లయ్యారు. సహదేవుడు భీముడిని పిలుస్తూ అడవులలో తిరిగాడు. 
భూమిపై నుండే జటాసురుడిపై దాడి సాగించాడు. 


ధర్మరాజు ధర్మబుద్ధితో ఆ రాక్షసుడికి హితవు పలికాడు. “దేవతలూ, రాక్షసులూ మానవులకు సుఖాల నందిస్తూ ఈ 
మనుజలోకాన్ని ఉపజీవించి ఉంటారు. ఆ మానవులను కాపాడేవాళ్లం మేము. అటువంటి మాకు అపకారం చేయటం నీకు 
ధర్మం కాదు. అన్నం పెట్టినవారికి అన్యాయం చేయకూడదనే కనీసధర్మంకూడ నీకు తెలిసినట్టులేదు. మా ఆయుధాలు మా 
కిచ్చి మాతో యుద్ధం చేయు' మన్నాడు. ఆ అసురుడు మాట వినలేదు. ధర్మజుడు అతడికి భారమయ్యేటట్లు నొక్కి పట్టాడు. 
జటాసురుడు ఉక్కిరిబిక్కిరై వేగం తగ్గించాడు. 


అంతలో భీముడు రంగంలోకి దూకాడు. పరిస్థితిని గమనించాడు. రాక్షసుడిపై మండిపడ్డాడు. “దుర్మార్లా! నీవు 
మాయింటికి అతిథివై వచ్చి, మాయింట కుడిచి రాక్షసుడివై మాకే అపకారం తలపెడతావా? అన్నం తిన్న చోటుకు అపకారం 
ఎటువంటి దుర్మార్గులు కూడా చేయరు. నీకు నిజంగా బుద్ది ఉంటే వీరిని విడిచి పెట్టి, నీప్రాణాలు రక్షించుకో. లేదా 
హిడింబుడు, కిమ్మీరుడు చచ్చినట్లే నాచేతులలో నీ చావు మూడింది' అని మందలించాడు. జటాసురుడు మాట వినకపోగా 
భీముడినే చంపి హిడింబ కిమ్మీరులకు రక్తతర్పణా లిస్తానని ప్రగల్భా లాడాడు. భీముడు ఆగ్రహోదగ్రుడై జటాసురుడిపై 
లంఘించాడు. జటాసురుడు ధర్మరాజాదులను నేలపై దింపి, భీముడిపై తలపడ్డాడు. ఇరువురి నడువు ద్వంద్వయుద్దం 
ఘోరంగా జరిగింది. చివరకు భీముడు జటాసురుడిని పిడికిలితో పొడిచి క్రింద పడవేసి, మరల పైకెత్తి రాతిపై కొట్టి ముక్కలు 
చేసి చంపాడు. వాయుపుత్రుడి పరాక్రమాన్ని అందరూ ప్రశంసించారు. 


యక్ష యుద్ధం : 


పాండవులు నరనారాయణాశ్రమంలో కొన్ని రోజు లున్నారు. అర్జునుడు దివ్యాస్రాలను సంపాదించటానికై వెళ్ళి 
అప్పటికి ఐదేళ్లయింది. అన్నేళ్ళు అర్జునుడిని విడిచి ఉన్నందుకు, అతడిని చూడనందుకు ధర్మరాజు దిగులుపడ్డాడు. ఆ 
ప్రాంతంలో అర్జునుడి పునస్సమాగమం కలుగుతుందన్న ఆశతో పాండవులు ఉన్నారు. రోజులు లెక్కపెట్టుకొంటున్నారు. 


గంధమాదన పర్వతంలోని పుణ్యతీర్ణాల నన్నింటినీ సేవించారు. పదునేడవ రోజున వృషపర్వుడనే రాజర్షి ఆశ్రమం 
చేరుకొన్నారు. ఆతడిచేత అతిథి పూజలు పొంది అక్కడ ఏడురోజులున్నారు. బ్రాహ్మణులనందరినీ అక్కడ ఉంచి 
ధౌమ్యరోముశాదులతో కలిసి ధర్మజాదులు మాల్యవంత పర్వత ప్రాంతంలోని మనోహరమైన వనాలలో శ్వేతకీనదీతీరంలో 
విహరిస్తూ ఉన్నారు. అప్పుడు అయిదురంగుల వింత వాసనపూలు కొన్ని గాలికి ఎగిరి వచ్చి పాండవుల ముందు పడ్డాయి. అవి 
సౌగంధిక కనకపుష్పాలకంటె దివ్యసుగంధాలను వెదజల్లుతున్నాయి. వాటిపై ద్రౌపదికి మోజు కలిగింది. ఒకనాడు ఏకాంతంగా 
తన కాపువ్వులను తెచ్చిపెట్టుమని భీముడిని కోరింది. ద్రౌపదికి హృదయానందం కలిగించాలనే యత్నంతో భీముడు పూవులను 


కథాసారం - 82 


తేవటానికి ప్రయాణమయ్యాడు. చక్రవాళపర్వతం వలె ఎత్తుగా ఉండే ఆ పర్వతం ఎక్కాడు. అక్కడ వివిధ రత్నకాంతులతో 
వెలిగిపోతున్న కుబేరుడి నివాసాన్ని చూచాడు. భీముడు శంఖధ్యానం చేశాడు. అక్కడి యక్షసైన్యం ఒక్కుమ్మడిగా భీముడిపై 
దాడిచేసింది. వారి దాడిని ఎదుర్కొని భీముడు వారిని పోరులో ఓడించాడు. వారు పారిపోయారు. అయితే కుబేరుడి స్నేహితుడైన 
మణిమంతుడు లక్షలాది రాక్షసభటులను వెంట పెట్టుకొని భీముడిపై యుద్దానికి సిద్ధమైనాడు. మణిమంతుడు బాణాలవర్షాన్ని 
భీముడిపై కురిపించాడు. ఒక గొప్ప గదను అతడిపై విసిరాడు. భీముడు వాటిని వమ్ముచేశాడు. మణిమంతుడు తన బంగారు 
దండంలోనుండి ఒక శక్తిని పుట్టించి భీముడిపై ప్రయోగించాడు. అది భీముడి భుజానికి తగిలి క్రిందపడిపోయింది. మణిమంతుడు 
శక్తిమంతమైన త్రిశూలాన్ని భీముడిపై విసిరాడు. అది నిప్పులు క్రక్కుకుంటూ వచ్చింది. భీముడు దానిని గదతో భగ్నంచేశాడు. 
రాక్షసులను చాలా మందిని చంపాడు. మణిమంతుడు భయభ్రాంతుడై ఆకసానికి ఎగసి యుద్ధం చేశాడు. భీముడు లంఘించి 
గదతో నేలమీద పడవేసి చంపాడు. మిగిలిన రాక్షససైన్యం తూర్చుదిక్కుకు పారిపోయింది. 


భీముడు ఏకాకిగా పూలకొరకు పోయిన సంగతి ద్రౌపది చెప్పగా ధర్మరాజు తెలిసికొని, (ద్రౌపదిని ధౌమ్యాదులను 
ఆర్‌ష్టిషణుడనే ముని ఆశ్రమంలో ఉంచి, రోమశ నకుల సహదేవులతో కలిసి ఆ పర్వతశిఖరం ఎక్కి కుబేరుడి భవనం దగ్గర 
చనిపోయిన రాక్షసవీరుల మధ్య ఏకవీరుడై నిలిచి ఉన్న భీముడిని చూచి సంతోషించాడు. 


రాక్షసవీరుల వలన జరిగిన సంగతి తెలిసికొని, కుబేరుడు భీముడి పరాక్రమానికి ఆశ్చర్యం చెంది గరుడ గంధర్వ 
యక్ష రాక్షస సైన్యంతో రణరంగానికి వచ్చి పాండవులను చూచాడు. పాండవులు కుబేరుడికి నమస్కరించారు. కుబేరుడు ఇట్టా 
అన్నాడు : “ధర్మరాజా! నీ తమ్ముడైన భీముడు నామిత్రుడైన మణిమంతుడిని చంపి నాకు ఉపకారమే చేశాడు కాని అపకారం 
చేయలేదు. ఎందుకంటే మణిమంతుడికి అగస్త్యుడి శాపం ఉన్నది. ఒకసారి నేను, దేవతలు చేస్తున్న యజ్ఞానికి నా మిత్రులతో, 
పరివారంతో, శతమహాపద్మ సంఖ్యగల రాక్షససైన్యంతో ఆకాశమార్గాన పోతున్నాను. భూతలం మీద యమునా నదీతీరంలో 
అగస్త్యమహర్షి ఉగ్రమైన తపస్సు చేసికొంటున్నాడు. నా మిత్రుడు మణిమంతుడు పొరపాటున గగనంలో ఉమ్మివేయగా అది 
నేలపై తపస్సు చేస్తున్న అగస్త్యుడి పై పడింది. దాని కతడు కోపించి మణిమంతుడు ససైన్యుడై ఒక మనుజుడిచేత చంపబడుతాడనీ, 
ఆ మనుజుని దర్శించటంచేత నాకు పాపం తొలగుతుందనీ పలికాడు. ఆ శాపం వలన మణిమంతుడు ససైన్యుడై మరణించాడు. 
నేను మీ దర్శనంవలన పాపవిముక్తుడ నైనాను' అని చెప్పాడు. 


అంతటితో ఆగక ధర్మరాజుకు ఒక హితవు కూడా తెలిపాడు. “ధర్మవిదుడైన క్షత్రియుడు ఐదు విధాలైన లోకతంత్రాన్ని 
తెలిసికొని వర్తించాలి. ధృతి, దాక్ష్యం, ఉపదేశం, కాలం, పరాక్రమం అనేవి పంచవిధ లోకతంత్రాలు. వాటి విధి విధానాలు 
తెలియకుండా సాహసంతో వృథారంభం చేసేవారికి పాతకం కలుగుతుంది. కాబట్టి నీ విమలజ్ఞాన నిష్టమైన బుద్దితో నీతమ్ముడైన 
భీముడిని సుశిక్షితుడిగా చేయాలి. నీవూ నీ తమ్ములూ ధర్మ, అనిల, శక్ర, అశ్వినుల చేత సదా రక్షించబడుతూ ఉన్నారు. నేను 
కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. మీరు ఒక పక్షం రోజులు, ఆ ఆర్‌ష్టిషేణాశ్రమంలో ఉండండి. అర్జునుడు ఇంద్రుడి 
వద్దనుండి తిరిగి వచ్చి మిమ్మల్ని కలిసికొంటాడు. మీ కోరికలు సఫలమౌతాయి' అని చెప్పి కుబేరుడు అంతర్జానమయ్యాడు. 


ఆ పక్షం రోజులలో ధర్మజుడు ధౌమ్యుడి తపోబలంవలన ఆతడు చూపిస్తూ ఉండగా మందరనగాన్నీ, మేరుపర్వతాన్నీ 
చూచి, ఎనిమిది దిక్కుల వసించే దేవతలను దర్శించాడు. పాండవులక్కడ మొత్తం ఒకనెల రోజులున్నారు. ఒకనాడు ఆకాశమార్గం 
నుండి మాతలి నడిపే దివ్య రథాన్ని అధిరోహించి, అన్ని దిక్కులా కాంతులు వెదజల్లుతూ అర్జునుడు వచ్చి ధర్మజాదులను 
సగౌరవంగా, ఆప్యాయంగా కలిసికొన్నాడు. ఆరాత్రి సోదరులకు తన అనుభవాల నన్నింటిని అర్జునుడు కథలు కథలుగా 
వివరించి చెప్పి, వారిని సంతోషపరిచాడు. 


ఇంద్రదర్శనం : 


మరునాడు ఉదయం దేవేంద్రుడు సకల దిక్పాలక దేవసేనా సహితుడై పాండవు లున్నచోటికి వచ్చాడు. ధర్మజుడు 
ఇచ్చే భక్తిపూజలను గ్రహించి అర్జునుడిని గురించి ధర్మజాదులతో ఈవిధంగా చెప్పాడు | “ఘనుడైన ఈ పార్టుడు నావలన 


కథాసారం - 83 


దివ్యాస్రాలను ప్రయోగ విజ్ఞాంతో సహా పొందాడు. దుర్మార్గులైన నివాతకవచు లనే రాక్షసులను సంహరించి దేవతలకు ఎంతో 
హితం చేశాడు. ఇతడు తన పరాక్రమంతో శత్రువులను జయించి మహాసామ్రాజ్యాన్ని నీకు ప్రఖ్యాతంగా సమకూరుస్తాడు. 
అర్జునుడు మహాతేజుడు. అతడిని ఎవ్వరూ జయించలేరు*. ఈ మాటలు పలికి ఇంద్రుడు సపరివారంగా అమరావతికి వెళ్ళాడు. 


కుబేర, ఇంద్ర, పాండవ సమాగమాన్ని వర్ణించే ఈ ఘట్టాన్ని ఎవరైనా సరే బ్రహ్మచర్య దీక్షతో ఒక సంవత్సరకాలం 
రోజూ వింటే, చదివితే వారు నూరేళ్ళు తేజోవంతులుగా జీవిస్తారు. 


నివాతకవచ నిర్మూలనం : 


ఇంద్రుడు సంగ్రహంగా చెప్పిన అర్జునవిజయగాథను వివరించుమని ధర్మజుడు కోరగా అన్నకు పార్టుడు వివరించి 
చెప్పాడు. ఆ కథాసార మిది - 


ధర్మరాజు నియోగించినట్టు పార్భుడు హిమవత్సర్వతానికి వెళ్ళాడు. అక్కడ వృద్ద బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు 
ప్రసన్నుడైనాడు. అతడి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరుడిని గురించి పార్టుడు ఉగ్రతపం చేశాడు. పరమేశ్వరుడు మొదట కిరాత 
రూపంలో వచ్చి పార్టుడితో ఘోరయుద్దం చేశాడు. చివరకు నిజ స్వరూపంతో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ 
తరువాత ఇంద్రాది దేవతలు ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, 
బ్రాహ్మం అనే దివ్యాస్రాలు ప్రసాదించారు. ఆ తరువాత ఇంద్రుడు పంపిన దివ్యరథ మెక్కి అర్జునుడు అమరావతికి వెళ్ళాడు. 
అక్కడ ఇంద్రుడిని ఆచార్యుడిగా ఆరాధించి, అతడివలన అనేక దివ్యాస్రాలను ప్రయోగ, ఉపసంహరణ, నివర్తన, ప్రాయశ్చిత్త, 
ప్రతిఘాత ప్రక్రియలతో నేర్చుకొన్నాడు. ఈ తరువాత ఇంద్రుడు పార్టుడిని మించిన అస్రశస్ర కోవిదుడు మరొకరు లేడనీ, 
అతడిని యుద్దంలో మరొకరు జయించలేరనీ ప్రకటించాడు. ఆ అమోఘాస్త శస్త్ర పాండిత్యంతో దేవతలకూ, బ్రాహ్మణులకూ 
హితం చేకూర్చుమని ఇంద్రుడు పార్టుడికి హితవు చెప్పాడు. 


నివాతకవచులను సంహరించి, గురుదక్షిణగా సమర్చించుమని ఇంద్రుడు పార్టుడిని కోరాడు. తాను ధరించిన 
దివ్యకిరీటాన్నీ, భూషణాలనూ స్పర్శరూపమైన అభేద్యకవచాన్నీ అర్జునుడికి అలంకరించి, ఒక గొప్ప అల్లెత్రాటిని తానే స్వయంగా 
గాండీవానికి తొడిగి, పదివేల మేలిమి గుర్రాలతో కూర్చిన దివ్యరథాన్ని సిద్ధంచేయించి, మాతలిని సారథిగా నిలిపి, పార్టుడిని 
రథికుడిగా ఎక్కించి, యుద్ధయాత్రకు ఇంద్రుడు స్వయంగా పంపాడు. “ఇదివరలో దేవేంద్రుడు ఆ రథం మీదనే మహాయుద్దాలు 
చేసి వృత్ర, శంబర, బలాదులైన మహారాక్షసులను సంహరించాడు. అట్లాగే నీవూ విజయుడవు కమ్ము అని ఆశీర్వదిస్తూ 
పార్టుడికి “దేవదత్తం” అనే సారకనామధేయంగల ఒక దివ్యశంఖాన్ని దేవత లిచ్చారు. అర్జును డారథం మీద నివాతకవచులపై 
దాడికి వెడలాడు. | 


నివాతకవచులు సముద్రగర్భంలో నివసిస్తారు. మాతలి దివ్యరథాన్ని సముద్ర తీరం చేర్చాడు. ఆనీటిలో ఒక విశాల 
పట్టణం కనిపించింది. దాని ముఖద్వారం వద్దకు చేరి అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ శంఖనాదం విని, నివాతకవచులు 
బాణాలతో ఆకాశాన్నంతా కప్పారు. చీకటి క్రమ్ముకొన్నది. మాతలి ఆ చీకట్లో రథం నడపలేకపోయాడు. అప్పుడు పార్టుడే రథాన్ని 
నడుపుతూ రాక్షసులపై నిశిత బాణాలు గుప్పించి నెత్తురుటేరులు పారించాడు. అసురులు మాయాయుద్దానికి దిగి అర్జునుడి పై 
వారుణాస్త్రాన్ని ప్రయోగించారు. పార్టుడు శోషణాస్త్రాన్ని వేసి నీటిధారలను ఎండించాడు. దానవులు కొండరాళ్ళు కురిసే అస్త్రం 
వేశారు. అర్జునుడు వజ్రాయుధాస్తాన్ని ప్రయోగించి రాళ్ళను పిండి చేశాడు. వారు అనలాస్తం వేశారు. అతడు సలిలాస్తంతో 
దానిని వారించాడు. వారు తిమిరాస్త్రం ప్రయోగించారు. ఆచీకట్లో దారితెలియక మాతలి రథంమీద నుండి కిందపడ్డాడు. 
అర్జునుడిని పిలుస్తూ అరచాడు. అటువంటి యుద్ధం తాను అంతవరకు చూడలేదని పలికాడు. అర్జునుడు వెంటనే సూర్యాస్తం 
వేసి లోకాన్ని వెలుగుతో నింపాడు. గాండీవి ప్రయోగించిన బాణాలకు రాక్షసుల శరీరాలు తునకలై విరిగిన కొండశిఖరాలవలె 
క్రిందపడసాగాయి. అసుర వనితల ఆక్రందనలు మిన్నుముట్టాయి. రాక్షససంహారం పూర్తి అయింది. మాయ తొలగింది. ఆ 
నగర శోభ బయటపడింది. ఆ నగరం మొదట దేవతల కొరకే కట్టబడింది. కాని, దానవులు బ్రహ్మదేవుడి అనుగ్రహంతో దానిని 


కథాసారం - 84 


ఆక్రమించారు. ఆ దేవుడి వరంవలన వారు బలగర్వితులైనారు. వారు నరుడిచేతనే జయించబడగలరని బ్రహ్మవచనం. 
అందువలన నరుడినే ఇంద్రుడు ప్రయోగించి, జయాన్ని సాధించాడు. 


అర్జునుడు నివాతకవచులను నిర్మూలనం చేసి తిరిగివస్తూ మార్గమధ్యంలో హిరణ్యపురాన్నీ, అందులో బ్రహ్మవరం 
వలన అజేయులై ఉన్న పౌలోమ కాలకేయులనూ చూచాడు. వారు అమరులచేత అవధ్యులని తెలిసికొని పారుడు వారిపై 
దాడిచేశాడు. పౌలోమకాలకేయులు అరవైవేల రథాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. పార్టుడు వారి రథాల గతికి దివ్యబాణాలతో 
అడ్డాలు కల్పించాడు. వారు మాయాయుద్ధమార్గంలో పట్టణంతో సహా గగనానికి ఎగిసారు. పార్టుడు వారిని దివ్యబాణాలతో 
గగనంలో బంధించి, వారి శరీరాలను ఖండఖండాలుగా నరకటం మొదలుపెట్టాడు. అయినా, వారిని పూర్తిగా చంపటం 
సాధ్యంకాదని తెలిసికొని పరమేశ్వరుడిని హృదయంలో స్మరించి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్ర ప్రభావం వలన 
సింహాలు, శరభాలు, పులులు, ఎనుగులు, దున్నలు, ఎలుగుబంట్లు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, పన్నగులు, గంధర్వులు 
అనేకులు ఆ అస్రంలోనుండి పుట్టిన అసురులందరిని అంతం చేశారు. ఈవిధంగా హిరణ్యపురవాసులను యముపురానికి 
పంపించి అర్జునుడు వచ్చి ఇంద్రుడికి నమస్కరించాడు. 


ఇంద్రుడు సంతోషించి, సోదరుడి రాకకై ఎదురుచూస్తున్న ధర్మజాదుల వద్దకు వెళ్ళుమని అర్జునుడిని అనుమతించాడు. 
అతడితో క్లిష్టమైన యుద్దాలలో కూడ ఎవ్వరూ ఎదుర్కొనలేరని ప్రకటించాడు. భీష్మ ద్రోణాది మహావీరులు పార్టుడి బాణాలకు 
రణరంగంలో హతులు కాక తప్పదని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడిని వీడ్కొని ధర్మరాజాదులవద్దకు వచ్చాడు. 
అర్జునుడు చెప్పిన ఈ కథనంతా విని ధర్మరాజు విశాల సామాజ్యమంతా అప్పుడే తనకు దక్కినంతగా ఉప్పాంగిపోయాడు. 
అర్జునుడు పొందిన దివ్యాస్రాలను ప్రయోగించి చూపించుమని కోరాడు. అర్జునుడు దివ్యాస్త ప్రయోగాన్ని ప్రదర్శించటం 
ప్రారంభించాడు. ప్రకృతి దద్దరిల్ల నారంభంచింది. దివి నుండి నారదుడు దిగివచ్చి అర్జునుడిని సమీపించి, లక్ష్యం లేకుండా 
దివ్యాస్రాలను ప్రయోగిస్తే అవి లోకాలను దహించి వేస్తాయని హెచ్చరించి, ఆ ప్రయత్నాన్ని మాన్పించాడు. ఆపైన దేవకన్యలు 
దిగివచ్చి “అర్జునుడు అజ్ఞాతవాసంలో కన్యకలమధ్య గడిపి ఆ గడువు పూర్తికాగానే విస్తారభూమిని జయిస్తాడనీ, ధర్మరాజు ఆ 
భూమిని పాలిస్తాడనీ, అలనాటి శ్రీరాముడి కీర్తి వంటి కీర్తి అర్జునుడికి లభిస్తుం' దనీ దీవించి దివానికి వెళ్ళారు. అప్పుడు 
రోమశుడు కూడ ధర్మజుడి అనుమతితో అమరావతికి వెళ్ళాడు. ఆ తరువాత పాండవులు క్రమంగా వృషపర్వనివాసానికీ, 
బదరీవనానికీ, హిమవత్సర్వతంలోని వివిధ యజ్ఞపుణ్య ప్రాంతాలకూ వచ్చి అక్కడ కొంతకాలం నివసించారు. 


నహుష ప్రశ్నలు : 

పాండవులు హిమవన్నగ ప్రాంతంలో నివసిస్తున్నపుడు ఒకనాడు భీముడు ఒంటరిగా వేటకు వెళ్ళాడు. అతడు 
అలసిపోయి ఉన్న సమయంలో ఒక పెద్ద కొండచిలువ భీముడిని బిగియపట్టింది. అదేమి చోద్యమో ఆపాము పట్టుకోగానే 
భీముడు బలహీనుడై పోయాడు. ఆ పాముపట్టునుండి ఎంత ప్రయత్నించినా బైటపడలేకపోయాడు. తనను గురించిన వివరాలను 
ఆ పాముకు తెలియపరచుకొన్నాడు. చంద్రవంశజుడని తెలిసినా ఆ పాము భీముడిని వదలలేదు. భీముడు వేటకు వెళ్ళి తిరిగి 
రావటం ఆలస్యం కావటంతో ధర్మజుడు ఏదో కీడును శంకించి ధౌమ్యుడితో కలిసి అడవిలో వెదకుకొంటూ బయలుదేరాడు. 
సర్పాధీనంలో చిక్కుకొని ఉన్న భీముడిని చూచాడు. కడు విచారించాడు. ఆ సర్పం సామాన్యమైనది కాదని ఊహించి వివరాలను 
అడిగాడు. ఆ కొండచిలువ రూపంలో ఉన్నది భరతవంశీయుడైన నహుషచక్రవర్తి అని తెలిసికొన్నాడు. వేదాలన్నీ చదివినా, 
నూరు యజ్ఞాలు చేసినా, దేవేంద్ర పదవి పొందినా, మదోన్మత్తుడై మునిపుంగవులను అవమానిస్తే ఎటువంటి వాడైనా తతృ్ఫలాన్ని 
అనుభవించక తీరదన్న సత్యాన్ని శాపగ్రస్తుడైన నహుషచక్రవర్తి కథ చెప్పకచెపుతుంది. నహుషుడే స్వీయగాథను, శాపవృత్తాంతాన్ని 
స్వయంగా ధర్మరాజుకు పశ్చాత్తాపంతో వివరించి చెప్పుకొన్నాడు. తాను వేసే ప్రశ్నలకు సమాధానాలు చెపితే భీముడిని వదలుతా 
నన్నాడు. సవినయంగా ధర్మజుడు నహుష ప్రశ్నలకు సమాధానా లిచ్చాడు. ఆ వివరా లివి : 


నహుషుడు: ఏగుణాలు కలవాడు బ్రాహ్మణుడు? అతడిని గుర్తించటానికి తగిన వస్తు వేది? 


ధర్మరాజు న 


కథాసారం - 85 


సత్యం, క్షమ, దమం, శౌచం, దయ, తపస్సు, దానశీలం అనేగుణాలు కలవాడు బ్రాహ్మణుడు. సుఖదుఃఖాలు 
పొందినపుడు మోహాన్ని పొందకుండా ఉండే స్వభావమే బ్రాహ్మణుడని గుర్తించటానికి తోడ్పడే సాధనం. 


: నీవు చెప్పిన గుణాలూ ఆచరణా శూద్రుడియందుకూడా ఉంటే అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాగలుగుతాడా? 


సత్యాన్ని విడిచిపెడితే బ్రాహ్మణాది వర్ణవిభాగం ఎట్టా కలుగుతుంది? ఉత్తమాధమ వివేకం అపార్గాన్ని కలిగిస్తుంది 
కదా? 


పొరపాటున వర్ణసాంకర్యం ఏర్పడితే వర్ణపరీక్షను నిర్వహించటంలో బ్రాహ్మణాదుల ప్రవర్తనను స్వాయంభువ 
మనువు ప్రత్యేకించి చెప్పాడు. సత్యం మొదలైన గుణాలు శూద్రుడియందు కలిగినప్పటికీ అతడు సత్‌శూద్రుడు 
బెతాడు కాని, బ్రాహ్మణుడు కాలేడు. ఆ గుణాలు బ్రాహ్మణుడిలో లేకపోతే అతడు శూద్రుడు అనబడతాడు. 
కావున వృత్తం (శీలం, ప్రవర్తన, స్వభావం) ముఖ్యం. ధనం లేకపోతే వివిధ రీతులలో దానిని సంపాదించుకొని 
ధనవంతుడు కావచ్చును. శీలం లేనివాడు అస లేమీ లేనివాడే. కాబట్టి విత్తరక్షణం కంటె వృత్తరక్షణమే ఉత్తమం. 


:అప్రియమైన పనులు చేసినా, అబద్దాలాడినా సరే హింసచేయకుండా ఉంటే చాలు అతడు ఉత్తమగతిని 


పొందుతాడని కొంద రంటారు. ఆ అహింస అంత గొప్పది ఎందుకైనదో చెప్పగలవా? 


దానం, మేలు చేయటం, సత్యం, అహింస - అనే నాలుగూ సమానాలే అయినప్పటికీ అహింసయే శ్రేష్టం. 
ఎట్లాగంటే - దేవతలలో, మనుష్యులలో, పశుపక్ష్యాదులలో పుట్టిన వారిలో మనుష్యుడు దానాదిగుణాలు కలిగి 
అహింసాపరుడైతే దేవగతిని పొందుతాడు. ఆ గుణాలు పాటించకపోతే పశుపక్ష్యాదులలో పుట్టి పతితు డౌతాడు. 


ఈ విధంగా నహుషుడు వేసిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానా లిచ్చాడు. అందుకు కొండచిలువ రూపంలో ఉన్న 


నహుషుడు సంతోషించి, భీమసేనుడిని తన పట్టునుండి విముక్తుడిని చేశాడు. తానూ శాపవిముక్తు డైనాడు. ధర్మజు 
డామహాత్ముడిని అడిగి అనేక అధ్యాత్మిక విషయాలను తెలిసికొన్నాడు. నహుషుడికి నమస్కరించి తమ్ముడితో కలిసి ఆశ్రమానికి 
చేరుకొన్నాడు. 


అపుడు వర్వర్తువు వచ్చింది. వానలు మెండుగా కురిశాయి. క్రమంగా భూమిపై శరదృతువు విస్తరిల్లింది. పగళ్ళు 
పు యాం 1 న్‌ యా ») ఇ ధరి ఫి 


పరమప్రమోదకరంగా సాగాయి. శారదరాత్రులు పండువెన్నెలలతో ప్రకాశించాయి. 


ఇంతవరకు ఆరణ్యపర్వంలో నన్నయ రచించిన భాగం. 


ఇది ఆరణ్యపర్వ కథాసారంలో మొదటి భాగం. 
జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతం 


సంపుటము - 4 

ఆరణ్యపర్వము 

(మొదటిభాగము) 

విషయసూచిక 
శ్ర 
ప్రథమాశ్వాసము 

విషయము సంస్కృతమూలము పుట 
పాండవుల వనగమనము 3-1-8 1 
శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట 3-2-14 9 
ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట 3-3-13 21 
విదురుండు ధృతరాషుని విడిచి పాండవులయొద్దకు. బోవుట 3-5-19 26 
ధృతరాష్రునకు వ్యాసుC డింద్రసురభిసంవాదంబు సెప్పుట 3-10-6 36 
మైత్రేయుడు దుర్యోధనుని శపించుట 3-11-27 43 
కిమ్మీరు(డను రాక్షసుండు భీమునిచే. జచ్చుట 3-12-42 50 
యాదవపాంచాలాదులు పాండవులకడ కేతెంచుట 3-13-1 52 
ద్రౌపది శ్రీకృష్ణునితో. దన పరిభవంబు సెప్పి దుఃఖించుట 3-13-42 57 
శ్రీకృష్ణుండు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట 3-15-1 64 
సాల్వు(డు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట 3-20-26 76 
పాండవులు ద్వైతవనంబునకు వచ్చియుండుట 3-23-42 85 
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము 3-28-2 91 
భీమసేన ధర్మరాజుల సంవాదము 3-34-1 105 
కృష్ణద్వైపాయనుడు ధర్మరాజునొద్దకు వచ్చుట 3-37-20 119 
ఈశ్వరుడు కిరాతవేషంబున నర్జునునొద్దకు వచ్చుట 3-40-2 132 


అర్జునుండు పరమేశ్వరుని స్తోత్రము సేయుట 3-40-56 142 


విషయసూచిక -87 


ఇంద్రుండు దేవగణంబులతో నర్జునునకు. బ్రత్యక్షంబగుట 3-42-5 
అర్జును. డమరావతికి. బోవుట 3-43-26 


ఊర్వశి యర్షును నపుంసకునిగా శపించుట Mk 


ద్వితీయాశ్వాసము 
ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట 3-50-1 
నలుడు దమయంతియొద్దకు దేవదూతయై పోవుట 3-52-10 
నలుండు స్వయంవరలబ్దయయిన దమయంతిం బెండ్డియగుట 3-54-25 
నలుండు దమయంతీసహితుండై యడవికి( బోవుట 3-58-25 
దమయంతిశాపంబునం గిరాతుండు చచ్చుట 3-61-34 
దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట 3-62-28 
నలుండు కర్కోటకునిచేత దష్టుండగుట 3-63-7 
చేదిపురంబున సుదేవుండను బ్రాహ్మణుండు దమయంతి నెజుంగుట 3-65-5 
దమయంతి నలు నెడంాసి విదర్భాపురంబు సేరుట 3-66-22 
నలుండు గలిచేత విముక్తుండయి విదర్భ్శకు. బోవుట 3-72-7 
కేశినియను దూతి దమయంతితో నలునిగుణంబులు సెప్పుట 3-73-8 
నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట 3-75-27 
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట 3-80-1 
రోమశమహాముని ధర్మరాజునొద్దకు వచ్చుట 3-89-1 
రోమశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్పుట 3-92-1 
అగస్త్యుడు లోపాముద్రను వివాహంబగుట 3-95-9 
తృతీయాశ్వాసము 
అగస్త్యు చరిత్రము 3-98-1 


దేవతలు వైకుంఠమునకు. బోయి విష్ణుని స్తుతియించుట 3-99-11 


149 


155 


164 


186 


199 


207 


213 


223 


233 


239 


246 


252 


264 


270 


281 


287 


322 


330 


340 


355 


విషయసూచిక -88 


అగస్త్యుడు వింధ్యంబు 'పరు6గకుండ వారించుట 
అగస్త్యుండు సముద్రోదకంబు పానంబు సేయుట 

భగీరథుండు జలముచే సముద్రము నించుట 

సగరసుతులు గపిలమహామునికో పాగ్నిచే భస్మమగుట 
రోమశు(డు ధర్మజునకు బుశ్యశృంగుచరిత్రము సెప్పుట 
బుశ్యశృంగుండు వేశ్యను మునికుమారుని(గా భావించుట 
విభాండకుడు బుశ్యశృంగుని వెదకుచు వచ్చుట 
అకృతవ్రణుండు ధర్మరాజునకు. బరశురాముని మహిమ సెప్పుట 
పరశురాముడు కార్తవీర్యుని( జంపుట 

రోమశు(డు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట 

చ్యవను. డాశ్వినుల సోమపీథుల.6 జేయుట 

మాంధాతృ చరిత్రము 

సోమకుండను రాజర్షి చరిత్రము 

శిబియను రాజర్షిచరిత్రంబు రోమశు(డు ధర్మరాజునకు. జెప్పుట 
రోమశు(డు ధర్మరాజునకు నష్టావక్రుచరితంబు సెప్పుట 
రోమశుండు ధర్మరాజునకు యవక్రీతుచరిత్రంబు సెప్పుట 

దేవత లర్జావసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట 
పాండవులు గంధమాదనపర్వతంబునకుం బోవుట 

భీముడు సౌగంధికహరణార్థంబు పోవుట 

భీమునకు హనుమంతుడు చతుర్యుగాచారవర్తనంబులను దెలుపుట 
హనుమంతుండు భీమునకు6 దన పూర్వరూపంబు.6 జూపుట 
భీము6ండు యక్షరాక్షసులతో యుద్ధంబు సేయుట 


భీముడు జటాసురునితో యుద్ధము సేయుట 


3-101-2 


3-103-1 


3-104-6 


3-106-3 


3-110-6 


3-111-9 


3-113-11 


3-115-9 


3-116-24 


3-122-1 


3-124-21 


3-125-22 


3-127-2 


3-130-15 


3-132-8 


3-135-12 


3-139-18 


3-143-1 


3-146-292 


3-148-10 


3-149-1 


3-152-12 


3-154-28 


512 


520 


చతుర్గాశ్వాసము 
థి 


ఇంద్రుండు పాండవులయొద్దకు వచ్చుట 
అర్జునుండు నివాతకవచు లను రాక్షసుల జయించిన కథ 
అజగరోపాఖ్యానము 

ధర్మరాజు భీమసేనుని వెదకంబోవుట 

ధర్మరాజు నహుష ప్రశ్నంబులకుC బ్రత్యుత్తరంబు లిచ్చుట 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


oe కఊదముల- 


3-162-5 


3-166-1 


3-176-5 


3-176-40 


3-177-13 


543 


550 


565 


569 


575 


583 


శ్రీమదాంధ్ర 
మహాభారతము 


ఆరణ్య పర్వం 


మొదటి భాగం 
(1,2,3,4 (141వ పద్యము వరకు) ఆశ్వాసాలు 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీకీర్తిశ్రీవల్లభ! లోకజనస్తుత్య! సర్వలోకాశ్రయ! ర 


త్నాకర పరివృత సకల ధ । రా కాంత! జితారి! రాజరాజ నరేంద్రా! 1 


ప్రతిపదార్థం: శ్రీ, కీర్తిశ్రీ, వల్లభ!= సంపదకున్నూ, యశస్సంపదకున్నూ అధిపతి అయినవాడా! (రాజ్యలక్ష్మికిన్నీ, కీర్తి అనే 
లక్ష్మికిన్నీ ప్రియమైనవాడా); లోక, జన, స్తుత్య!= లోకంలోని ప్రజలచేత పొగడదగినవాడా! సర్వ, లోక+ఆ(శ్రయ!= సమస్తలోకానికి 
ఆధారమైనవాడా! (ఇది బిరుదుకూడ కావచ్చు); రత్న+ఆకర, పరివృత, సకల, ధరా, కాంత!= సము॥ద్రంచేత చుట్టబడిన 
సమస్తభూమికిని అధినేత అయినవాడా!; జిత+అరి!= జయించబడిన శ(తువులు కలవాడా!; రాజరాజనరేం|ద్రా!= 


రాజరాజనరేంద్రుడు అనే పేరు కలవాడా!; 


తాత్పర్యం: సంపదకున్నూ, కీర్తిసంపదకున్నూ, భర్తఅయినవాడా! లోకంలోని అందరు ప్రజలచేత పొగడ దగినవాడా! 
'సర్వలోకాశ్రయ” అనే సార్ధక బిరుదనామం ధరించినవాడా! సముద్రంచేత చుట్టబడిన సువిశాల భూ(ప్రదేశాన్ని 
పరిపాలించే ప్రభువా! శత్రువులను జయించినవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: ఇది నన్నయ మహాకవి ఆరణ్యపర్వం మొదటి ఆశ్వాసంలో వ్రాసిన మొదటి పద్యం. ఈ పద్యంలోని పదాలన్నీ కృతిపతి 
అయిన రాజరాజనరేంద్రుడికి సంబోధనలే. చాళుక్యప్రభువులు 'లోకాశయ” - 'సత్యాశయ'” అనే బిరుదులు వహించటం 
చరిత్రలో సుప్రసిద్ధం. చాళుక్యసామ్రాజ్యం ఉత్తరంలో చిలకసముద్రంనుంచి దక్షిణాన పులికాట్‌ సరస్సువరకు సముద్రతీరరేఖను 
అంటి విస్తరించి ఉండటంచేత 'రత్నాకర పరివృత సకలధరాకాంతి అనే సంబోధన మిక్కిలి సముచితం, సార్ధకం. నన్నయ 
మహాకవి ఆశ్యాస ఆరంభ పద్యాలను అన్నింటిని శ్రీకారంతో (ప్రారంభించటం గమనించదగిన విశేషం. శ్రీకార ప్రారంభం 
భారతదేశంలో మంగళప్రదమైన సాహితీ సంప్రదాయం. నన్నయ మహాకవి ఆం(ధ్రమహాభారతాన్ని చాళుక్య చక్రవర్తి అయిన 
రాజరాజనరేం(ద్రుడి కోరికపై రచించాడు. అందుచేత అతడే కృతిపతి అని భావించవచ్చును. ఆశ్వాస ఆరంభాలలోను, 
ఆశ్యాసాంతాలలోను కృతిపతిని సంబోధించే సాహిత్య సంప్రదాయాన్ని తెలుగులో ప్రారంభించినవాడు ఆదికవి నన్నయ. 


రాజరాజనరేంద్రుడి మాతామహు డైన తమిళ చోళప్రభువు పేరు రాజరాజు. ఆ చోళప్రభువు రాజరాజనరేంద్రుడి 
తండ్రి అయిన విమలాదిత్యుడిని చేరదీసి, తన పుత్రిక నిచ్చి వివాహంచేసి, ఎన్నోవిధాల అతడికి తోడుపడ్డాడు. విమలాదిత్యుడు 
మామగారిపట్ల కృతజ్ఞతాపూర్వకంగా తన పుత్రుడికి ఆయన పేరుపెట్టినట్టు చరిత్రవేత్తల అభిప్రాయం. 


పాండవుల ననగమనము (సం. 3-1-8) 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జిప్పె; నట్లు పాండవులు నిజాయుధంబులు ధరియించి 
కృష్ణాసహితులై యుత్తరము మించి యరిగిన నింద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగువేల 


శ్రీమదాంధ్ర మహాభారతము 


రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతివింధ్యాదులం దోడ్కొని వారి పిటుందన యరిగి; రంత నప్పాండవులం 
జూచి పారులెల్లం బరమ దుఃఖితులై. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= మహాభారతకథను చెప్పే సౌతి; శౌనక+ఆది, మహత్‌, మునులకున్‌= శౌనకుడు మొదలయిన 
గొప్ప బుషులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ విధంగా; పాండవులు= పాండురాజుకొడుకులు; నిజ+ఆయుధంబులు= 
తమ ఆయుధాలు; (ధనుస్సు, బాణాలు మొదలైనవి); ధరియించి; కృష్ణా సహితులు+ఐ= (ద్రౌపదితో కూడినవారై; ఉత్తరము, 
మించి, అరిగినన్‌= ఉత్తరదిక్కును అతిక్రమించి వెళ్ళగా; ఇంద్రసేన+ఆదులు+ఐన= ఇంద్రసేనుడు మొదలైన; మూలభృత్యులు= 
ప్రధానులైన సేవకులు; పదునాలుగు, వేల, రథంబులతోడ; సుభ(ద్రా+అభిమన్యు, ప్రతివింధ్య+ఆదులన్‌= సుభద్ర, అభిమన్యుడు, 
ప్రతివింధ్యుడు మొదలైనవారిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; వారి, పిుందన్‌+అ= వారి వెనుకనే; అరిగిరి= వెళ్ళారు; 
అంతన్‌= అంతట; ఆ+పాండవులన్‌; చూచి; పౌరులు+ఎల్లన్‌= పురజనులందరు; పరమ దుఃఖితులు+ఐ= మిక్కిలి శోకం 
పొందినవారై. 


తాత్సర్యం: మహాభారతకథను సాతి, శౌనకుడు మొదలయిన మహర్షులకు చెప్పాడు. జూదంలో ఓడిపోయిన 
తర్వాత పాండవులు అరణ్యవాసానికి ఉపక్రమించి ఉత్తరదిక్కుగా పయనించారు. వారి వెనువెంట వారి ముఖ్యసేవకు 
లైన ఇంద్రసేనుడు మున్నగువారు పద్నాలుగువేల రథాలతో సుభద్ర, అభిమన్యుడు, (ప్రతివింధ్యుడు మున్నగు 
ఉపపాండవులను వెంట పెట్టుకొని వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూచిన పురజనులు మిక్కిలి శోకం పొంది (ఇట్లా అన్నారు). 


విశేషం: ఇచట అక్కథకుడు అంటే ఉ(గ్రశ్రవసుడు అనే పేరు గల సౌతి. సమకాలీనులలో సుగృహీతనామధేయు డైన 
పౌరాణికుడు. నైమిశారణ్యంలో కులపతి శౌనకమహర్షి తన ఆ(శ్రమంలో పండైెండేండ్డు సత్రయాగాన్ని నిర్వహించాడు. కులపతి 
అంటే నిత్యం పదివేలమంది శిష్యులకు అన్నదానం చేసి, విద్యాదానం చేసే మహామహోపాధ్యాయుడు. ఆ దీర్భస(త్రయాగానికి 
అచట చేరిన మహర్షులకు మహాభారతకథ చెప్పిన ఉఊ(గ్రశ్రవసుడు రోమహర్షణుడనే సూతుడి కుమారుడు. వ్యాసశిష్యులు 
ఐదుగురు. జైమిని-సుమంత-శుక-పైల-వైశంపాయన మహర్షులు. వీరిలో వైశంపాయన మహర్షి భారతాన్ని జనమేజయ 
మహారాజు చేసిన సర్పయాగంలో చెప్పాడు. (జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు. పరీక్షిత్తు అభిమన్యుడి పుత్రుడు. అభిమన్యుడు 
అర్జునుడి సుతుడు). వ్యాసశిష్యులలోని జైమిని రచించిన అశ్వమేధపర్వం మాత్రమే లభిస్తున్నది. వైశంపాయనుడు చెప్పినప్పుడు 
విన్న భారతాన్నే ఉ(గశవసుడు నైమిశారణ్యంలో స(తయాగ సందర్భంగా శౌనకాది మునీశ్వరులకు వినిపించాడు. 


ప్రతివింధ్యాదులు:- (ద్రౌపదికి ధర్మరాజుకు జన్మించిన పుత్రుడు (ప్రతివింధ్యుడు. (ద్రౌపదికి భీముడికి జనించినవాడు 
(శ్రుతసోముడు. (ద్రౌపదికి అర్జునుడికి జన్మించినవాడు శ్రుతకీర్తి, అట్టే ద్రౌపదికి నకులుడికి పుట్టినవాడు శతానీకుడు. ద్రౌపదికి 
సహదేవుడికి ఉద్భవించినవాడు (శ్రుతసేనుడు. వీరినే ఉపపాండవులంటారు. 


క. “చనునె యధర్మద్యూతం । బున నిట్టుల పాండురాజపుత్తుల( బ్రభులన్‌ 
ఆనే ~~ 
వనగతుల( జేయ దుర్యో । ధన ధృతరాష్తులకు విగతదయహృదయులకున్‌. 3 


ప్రతిపదార్థం: అధర్మ, ద్యూతంబునన్‌= ధర్మం తప్పిన మాయజూదంలో; ఇట్టులు+అ= ఈ విధంగా; పాండు, రాజ, 
పుత్రులన్‌= పాండురాజు కొడుకులను; ప్రభులన్‌= రాచరికం చేస్తున్నవారిని; వన, గతులన్‌+చేయన్‌= అరణ్యానికి వెళ్ళినవారినిగా 
చేయటం; విగతదయహృదయులకున్‌= పోయిన దయగల హృదయాలు కలవారైన, అంటే దయలేనట్టివారికి; దుర్యోధన, 
ధృతరాష్ట్రులకు; చనున్‌+ఎ= తగునా? న్యాయమా? 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 3 


తాత్సర్యం: 'రాచబిడ్డ లై ప్రజానురంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకొంటున్న పాండవులను జూదానికి పిలిచి, 
అన్యాయంగా ఓడించి, అరణ్యాలకు పంపటం నిర్ణయచిత్తు లైన దుర్యోధనధృతరాష్ట్రులకు తగునా? 


విశేషం: జూదం ఆడినవారు ధర్మరాజు, శకుని. దుర్యోధనుడు జూదంలో నేర్పరి అయిన తన మేనమామ శకునిని తన 
పక్షాన నియోగించాడు. ముందుగా వేసికొనిన పథకం ప్రకారం కొరవులు ధర్మరాజును వంచించటాన్ని పౌరులు ఈ పద్యంలో 
పునరుద్దాటించారు. 


క క్రూరతర ధార్తరాప్తు ని కారము వారింపరైరి గాంగేయు(డు న 
బ్బారద్వాజుండు. గృపుండు ను । దారుడు విదురుండు నేమి దలంచిరొ బుద్దిన్‌. 4 


ప్రతిపదార్థం: గాంగేయుండున్‌= గంగకొడుకైన భీష్ముడు; ఆ+భరద్వాజు(డున్‌= (ద్రోణుడు; కృపు(డున్‌; ఉదారుండు= మహాత్ముడు 
(మంచివాడైన); విదురుండున్‌; క్రూర, తర, ధార్తరాష్ష్ర, నికారము= మిక్కిలిక్రూరులైన ధృతర్శాష్ట్రపుత్రుల అపకారాన్ని 
(వంచనను); బుద్దిన్‌= మనస్సులో; ఏమి, తలణచిరి+ఒ= ఏమని ఆలోచించారోకాని; వారింపరు+ఐరి= అడ్డుకొనలేదుకదా! 


తాత్సర్యం: కురువంశానికి గౌరవపాత్రుడైన భీష్ముడు కాని, గురుదేవుడైన (ద్రోణాచార్యుడు కాని, కృపాచార్యుడు 
గాని, మహానుభావుడైన విదురుడు కాని, క్రూరులైన ఆ ధార్తరాష్టులు చేసిన అపకారాన్ని ఎందుచేతనో వారించలేదు? 


విశేషం: ధృతరాష్ట్రుడి సంతానం ధార్తరాష్టులు. ఇది సంస్కృతంలో అపత్యార్థక తద్దిత ప్రక్రియ. ఇటువంటిదే గంగ కొడుకు 
గాంగేయుడు మరియు భారద్వాజుడు. 'క్రూరతరి అనేటప్పుడు “మిక్కిలి (క్రూరులు” అని అర్థం. (క్రూర- (క్రూరతర-(క్రూరతమ 
అనే ప్రయోగాలు ఉత్తరోత్తర ఆధిక్యాన్ని వ్యక్తీకరిస్తాయి. ధర్మ నిర్లయానికి కురువృద్దుడుగా భీష్ముడికి, గురువర్యులుగా 
(ద్రోణుడికి, కృపుడికి గల అర్హత సుస్పష్టం. విదురుడు ధర్మమూర్తిగాా యమధర్మరాజు అవతారంగా పేరుకెక్కినవాడు. 
అందుచేత అతడి వ్యక్తిత్వంపై ఆ పౌరులకు గల విశేషప్రత్యయం ఇక్కడ అభివ్యక్తమైనది. 


సీ, కర్ణ జయద్రథ గాంధారు లాప్పులై | యుండంగ లోభి దుర్యోధనుండు 
రాజుగా నీతని రాజ్యంబు నందెట్టు । లుండంగ నేర్తు? మీ యుర్వి నింక 
నేది ధర్మువు? ప్రజ నెవ్వరు గాతురు? పరమధార్మికులైన పాండుసుతుల 
యరిగిన చోటికి యరుగుది మని వారి । పిటు(దన చని పాపభీతమతులు 


ఆ. “వీరులార! మమ్ము విడిచి మీ కరుగంగ6 । జనునె, మాకు నొండు శరణ మెద్ది? 
సాధులకు నసాధుసహవాసమున( బాప | సంప్రయోగ మగుట సందియంబె? 5 


ప్రతిపదార్థం: కర్ల= కర్టుడు; జయ(ద్రథ= సైంధవుడు; గాంధారుండు= శకుని - కర్ష సైంధవ శకునులు; ఆప్తులు+ఐ= 
కావలసిన వారై (హితం ఉపదేశించేవారై); ఉండంగ; లోభి= పిసినివాడు; దుర్యోధనుండు; రాజుగాన్‌= ఏలిక అయి ఉంటే; 
ఈతని రాజ్యంబునందు; ఎట్టులు; ఉండంగ, నేర్తుము= ఉండగల వాళ్ళం; ఈ, ఉర్విన్‌= ఈ పుడమిలో; ఇంకన్‌, ఏది; 
ధర్మువు= ధర్మం; ప్రజన్‌+ఎవ్వరు, కాతురు?= (ప్రజలను ఎవరు రక్షించగలరు?; పరమ ధార్మికులు+ఐన= మిక్కిలి గొప్పధర్మంతో 
కూడిన ్రవర్తనకల; పాండు సుతుల= పాండవులు (ఇక్కడ 'సుతులి అనటం కర్భపద ప్రథమకు షష్ట); అరిగిన, చోటికి+అ= 
వెళ్ళిన స్థలానికే; అరుగుదము+అని= వెళ్ళుదామని; వారి, పిటుందన్‌+అ, చని= ఆ పాండవుల వెనువెంటనే వెళ్ళి; పాప, భీత, 
మతులు= పాపంవలన భయపడిన బుద్ది గల ఆ పౌరులు; వీరులార!= వీరులైన ఓ పాండవులారా!; మమ్ము, విడిచి= 


i శ్రీమదాంధ్ర మహాభారతము 


మమ్మల్ని వదలిపెట్టి; మీకు+అరుగంగన్‌, చనున్‌+ఎ= మీరు వెళ్ళిపోవటం భావ్యమా?; మాకున్‌, ఒండు, శరణము+ఎద్ది= 
మాకు వేరే ఆశ్రయం ఏది?; సాధులకున్‌= మంచివారికి; అసాధు, సహవాసమునన్‌= దుర్జ్దనసాంగత్యంవలన; పాప, 
సంప్రయోగము+అగుట= పాపం సంప్రాప్తించటం (తోడి కూడిక); సందియంబు+ఎ?= సందేహమా? కాదు. 


తాత్సర్యం: పిసినిగొట్టువాడైన దుర్యోధనుడు, తనకు అనుగు చెలికాండ్రయిన కర్గ్గుడు, సైంధవుడు, శకుని తోడు 
కాగా, రాజ్యం ఏలుతుంటే- ఆతడి రాజ్యంలో మే మెట్లా బ్రతుకగలం? ఈ భువిపై ఇక ఏది ధర్మం? పాండవులు 
వెళ్ళే చోటికే మేము కూడ వెళ్ళటం మంచిది- అని నిశ్చయించుకొన్న పౌరులు పాండవులతో (ఇట్టా అన్నారు); - 
'ఓ వీరులారా! మమ్మల్ని విడిచి వెళ్ళటం మీకు న్యాయం కాదు. మాకు వేరే దిక్కులేదు. దుర్జన సహవాసంవలన 
మంచివారికి కూడా పాపం సంఫప్రాప్తిస్తుందనటంలో సందేహం లేదు. 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. ప్రజానురంజకులైన పాండవులపై పౌరులకు ఏర్పడిన ప్రేమానురాగాలను ఈ పద్యం వ్యక్తం 
చేస్తున్నది. గాంధారుడు - గాంధారరాజపుత్రుడు, గాంధారి - గాంధార రాజపుత్రిక. 
క. తిలలును నీళ్ళును వస్త్రం । బులు బుష్ప సుగంధ వాసమున సౌరభముం 

బొలు పెస(గ దాలు గావున | నలయక సత్సంగమమున నగు సద్గుణముల్‌. 6 
ప్రతిపదార్థం: తిలలును= నువ్వులున్నూ; నీళ్ళును; వ[స్తంబులున్‌= గుడ్డలున్నూ; పుష్ప. సుగంధ, వాసమున= పువ్వుల 
పరిమళ సంపర్కంచేత; సౌరభమున్‌= పరిమళాన్ని; పొలుపు+ఎస(గన్‌= ఇంపారేటట్లుగా; తాల్బున్‌+కావునన్‌= ధరిస్తాయి 


కాబట్టి; అలయక= (శ్రమపడకుండానే; సత్సంగమమునన్‌= మంచివారితోడి కలయికవలన; సద్గుణముల్‌= మంచిగుణాలు; 
అగున్‌= ఏర్పడతాయి. 


తా లః ర / లు, పువూల పరి సంపర)_౦వలన సుగంధాసు సం 0 ట్లు సజ 
త్సర్య నువ్వు నీళ్ళు గుడ్డ వ్వు మళ ర్కంవ నసుగ న్ని పాది చుకొన్నట్టు న 


జ 
సహవాసంచేత అ(శ్రమంగా జనులకు సద్గుణాలు అలవడతాయి. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. మహాభారతం విశ్శజనీనమైన విజ్ఞాన సర్వస్వమని నన్నయ మహాకవి ప్రవచనం. 'ధర్మతత్వజ్ఞుల' 

దృష్టిలో అది ధర్మశాస్త్రం. 'నీతివిచక్షణుల' దృష్టిలో అది నీతిశాస్త్రం. అంతేకాక మహాభారతానికి లోకంలో “పంచమవేదం' అనే 

ప్రఖ్యాతి ఏర్పడింది. మహాభారతంలో పలుతావులలో నీతిబోధ వినిపిస్తుంది. నీతి ప్రబోధంలో, కర్తవ్య నిర్ణయంలో వేదాలు 
ప్రభుసమ్మితాలు. మహాభారతంలోని నీతి పద్యాలలో ఈ కందం మిక్కిలి హృదయంగమమైనది. 

వ. సాధుసమ్మతంబులైన గుణంబుల నొప్పి, జన్మవిద్యా కర్మంబులం బ్రశస్తులరై, యార్యవృత్తులరైన మీ 
సహవాసంబున నుండి, ధర్మపరులమై కృతార్జుల మగుదుము; దుషృతంబులయం దనారంభులయ్యును 
జనులు దుర్జన దర్శన స్పర్శన సంభాషణ సహాసనంబులంజేసి ధర్మవిహీను లగుదురు; గావున నేము 
దుర్యోధను రాజ్యంబున నుండనోపము; మా యనుగమనంబున కొడంబడవలయిు' నని కృతాంజలులైన 
న ప్పారులం జూచి ధర్మతనయుం డిట్లనియె. 7 


ప్రతిపదార్థం: సాధు సమ్మతంబులు+ఐన= మంచి వారికి ఇష్టాలైన; గుణంబులన్‌+ఒప్పి= గుణాలచేత వెలుగొంది; జన్మ, 
విద్యా, కర్మంబులన్‌= పుట్టుక చేతను, చదువుచేతను, చేసే పనుల చేతను; (ప్రశస్తులరు+ఐ= పేరుకెక్కినవారై; 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 5 


ఆర్యవృత్తులరు+ఐన= పూజించదగిన నడవడికలు కల; మీ, సహవాసంబునన్‌+ఉండి= మీతోపాటు నివసించి; ధర్మపరులము+ఐ= 
ధర్మాన్ని అనుసరించే వాళ్ళమై; కృతార్ణులము+అగుదుము= ధన్యులం కాగలం; దుష్కృతంబులయందు= చెడ్డపనులలో; 
అనారంభులు+అయ్యును= ప్రయత్నంలేనివారైనను, అంటే చెడ్డపనులు చేయటానికి ఉపక్రమించనివాళ్ళు సైతం; జనులు = 
ప్రజలు; దుర్జన, దర్శన, స్పర్శన, సంభాషణ, సహ+ఆసనంబులన్‌+చేసి= చెడ్డవారిని చూడటంచేత, తాకటంచేత, మాటాడటంచేత, 
ఒకేచోట కూర్చుండటంచేత; ధర్మ విీహీనులు+అగుదురు= ధర్మంలోపించిన వారు అవుతారు; కావునన్‌= కాబట్టి; ఏము= 
మేము; దుర్యోధను రాజ్యంబునన్‌= దుర్యోధనుడు ఏలుతున్న రాజ్యంలో; ఉండన్‌+ఓపము= ఉండజాలం; మా, 
అనుగమనంబునకు+ఒడంబడవలయున్‌= మేము మీతో రావటానికి దయచేసి మీరు అంగీకరించాలి; అని; కృతాంజలులు+ 
ఐనన్‌= చేయబడిన నమస్కారం కలవారైన, అంటే నమస్కరించిన; ఆ+పౌరులన్‌+చూచి= ఆ పురజనులను చూచి; ధర్మ 
తనయుండు+ఇట్టు+ అనియెన్‌= ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'మీరు సాధువులు మెచ్చుకొనే సద్గుణాలు కలవారుగా పేరుకెక్కినవారు. మీ సాహచర్యంవలన మేము 
ధర్మాత్ములమై ధన్యులం కాగలం. చెడ్డపనులకు ఉపక్రమంచనివారుకూడ దుర్జన సాంగత్యంచేత ధర్మ భ్రష్టులవుతారు. 
కావున మాకు దుర్యోధనుడి రాజ్యంలో నివసించటానికి ఇష్టం లేదు. అందుచేత మీతోపాటు రావటానికి మాకు 
అనుమతిని ఇవ్వాలని పౌరులు నమస్కరించి పలుకగా, వారితో ధర్మరాజు ఈవిధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


క. 'మాయందు లేని గుణములు । మీ యనురాగమున( జేసి మిగిలి వెలింగెన్‌; 
మీ యనుగతి మా కనభి । ప్రాయము; వనవాసదుఃఖభర మోపుదురే? 8 
ప్రతిపదార్థం: మాయందు, లేని, గుణములు= మాలో లేని మంచిగుణాలు; మీ, అనురాగమునన్‌+చేసి= మీకు మాపై ఉన్న 


(ప్రేమచేత; మిగిలి, వెలింగెన్‌= హెచ్చుగా ఉన్నట్టు వెలుగొందాయి; మీ, అనుగతి= మీరు మాతో రావటం; మాకు+అనభిప్రాయము= 
మా తలంపు కాదు; వన వాస, దుఃఖ, భరము+ఓపుదురే= అరణ్యంలో నివసించటంవలన కలిగే శోకాన్ని మీరు భరించగలరా? 


తాత్పర్యం: 'మాలో లేని సద్గుణాలు మీరు ఆరోపిస్తున్నారు. అది మా అదృష్టం. కాని, అరణ్యవాసం చేయటంవలన 
కలిగే దుఃఖభారాన్ని మీరు సహించలేరు. అందుచేత మీరు మాతోపాటు రావటం మాకు ఇష్టం లేదు. 


విశేషం: ఈ పద్యంలో 'మాకు నభిప్రాయము' - అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉన్నది. 


తే. వలవ దుడుగుండు మీ' రని వారినెల్లం.।; గరుణం బాండవజ్యేష్టుండు గ్రమ్మటించె। 
బౌరు లట్లు నివర్తింపంబడి నిరంత । రార్తనాదులై యరిగిరి హస్తిపురికి. 9 


ప్రతిపదార్థం: వలవదు= రావద్దు; ఉడుగుండు= (మీ పయనం) విడవండి; మీరు+అని; వారిన్‌+ఎల్లన్‌= ఆ పారులనందరిని; 
కరుణన్‌= దయతో; పాండవబ్యేష్టుండు= పాండుసుతులలో పెద్దవాడయిన ధర్మరాజు; క్రమ్మజించెన్‌= మరల్చాడు; పౌరులు= 
పురజనులు; అట్టు= ఆ విధంగా; నివర్తింపంబడి= వెనుకకు మరల్చబడి; నిరంతర+ఆర్తనాదులు+ఐ= ఎడతెగని శోకధ్వనులు 
కలవారై, అంటే దుఃఖితులై; హస్తిపురికి= హస్తినానగరానికి; అరిగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: 'మాతో రావద్దు. మీరు దయచేసి వెనుకకు మరలిపొండి' అని చెప్పి, కరుణతో ధర్మరాజు పౌరులను 
వెనుకకు మరలించాడు. పౌరులు శోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు పాండవులు గృతప్రస్థానులై గంగాతీరంబునం బ్రమాణాఖ్యవటంబున విడిసి, గంగాస్నానంబు సేసి, 
నాంటి పగలును రాత్రియు నంద యుండి; రంత బ్రభాతసమయంబున. 10 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; కృతప్రస్థానులు+ఐ= చేయబడిన ప్రయాణం కలవారై, అంటే ప్రయాణంచేసి; 
గంగా, తీరంబునన్‌= గంగానది ఒడ్డున; ప్రమాణ+ఆఖ్య, వటంబున= “ప్రమాణ” మనే పేరు కల మర్రిచెట్టుదగ్గర; విడిసి= 
విడిది చేసి; గంగా స్నానంబు+చేసి= గంగానదిలో స్నానంచేసి; నాంటి= ఆ రోజు; పగలును; రాత్రియున్‌; అందు+అ, ఉండిరి= 
అచటనే ఉన్నారు; అంతన్‌; ప్రభాత సమయంబున= తెల్లవారు జామున. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు అరణ్యంలో ప్రయాణం కొనసాగించి, గంగానదీతీరంలో “ప్రమాణం” అనే 
పేరుతో విలసిల్లిన మర్రిచెట్టు (క్రింద విడిది చేసి, గంగాస్నానం చేసి, అచ్చటనే ఒక పగలు, రాత్రి గడిపారు. అంత 
తెల్లవారే సమయంలో. 


చ. పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులు దోడ రా మహీ 

సురవరులెల్లం బాండునృపసూనులయొద్దకు. బ్రీతి నేంగుదెం 

చిరి బహువేదఘోషముల౦ జేసి నిరస్త సమస్త కిల్టిషో 

తృ్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్‌. 11 
ప్రతిపదార్థం: పరువడిన్‌= వేగం((శ్రద్ద)తో; అగ్నిహోత్రములు= (నిత్యవ్రతంగా నిర్వహిస్తున్న) అగ్నులు; బంధులు= చుట్టాలు; 
శిష్యులున్‌= తమవద్ద చదువుకొంటున్న వటువులు; తోడ, రాన్‌= వెంటరాగా; బహు, వేద, ఘోషములన్‌+చేసి= ఎన్నో 
వేదమంశత్రాలను వల్లెవేస్తూ ఉన్నందున; నిరస్త, సమస్త, కిల్చిషంఉత్కరులు+అగుచు+ఉన్న= పోయిన సర్వపాపాల అతిశయం 
కలవారవుతూ ఉన్న, అంటే సమస్త పాపరహితు లయిన; ధన్యులు= చరితార్జులు; జగత్‌, పరిపూజ్యులు= జగత్తుకంతటికి 
మిక్కిలి పూజించతగినవారు; (బ్రహ్మ సమ్మితుల్‌= (బ్రహ్మదేవుడితో సమానులు; అగు; మహీ సురవరులు+ఎల్లన్‌= భూమిలోని 
దేవతలలో ్రేష్టులు అందరు, అంటే (బ్రాహ్మణోత్తములందరు; పాండు, నృప, సూనుల+ఒద్దకున్‌= పాండురాజుకొడుకులవద్దకు; 
ట్రీతిన్‌= అనురాగంతో; ఏంగుదెంచిరి= వచ్చారు. 


తాత్సర్యం: (ఆ వేగుబోకలో) వేదమం(త్రాలను పఠించడంవల్ల సమస్త పాపరహితులయి ధన్యులైనవారు, లోకమంత టికి 
పూజనీయులు, (బ్రహ్మదేవునితో సమానులు అయిన బ్రాహ్మణోత్తములందరు, బంధువులు, శిష్యులు వెంటరాగా, 
తమ తమ అగ్నిహోత్రాలు తీసుకొని పాండవుల వద్దకు (ప్రేమతో వచ్చి చేరారు. 


విశేషం: వేదమంత్రపఠనం సమస్త పాపహరం అని ఆర్హవిశ్వాసం. నన్నయభట్టుకాలంలో తూర్పు చాళుక్య యుగంలో 

వైదికమత పునర్వికాసం వెల్లివిరిసింది. నన్నయమహాకవి (వ్రాసిన ఈ పద్యం సమకాలిక (బ్రాహ్మణసమాజాన్ని ప్రతిఫలింపచేసే 

మణిదర్పణం. 

వ. ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల నతిప్రీతి గౌరవంబున నర్హించి తదా 
శీర్వాదంబుల నభినందితుండై ధర్మతనయుండు వారల కిట్లనియె. 12 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమతోడన్‌+అ; వనవాసంబు+చేయ= అరణ్యంలో నివసించటానికి; నిశ్చయించి= 
నిర్ణయించి; వచ్చిన; విఫ్రులన్‌= (బ్రాహ్మణులను; అతిప్రీతి, గౌరవంబునన్‌= మిక్కిలి అనురాగంతో, మన్ననతో; అర్చించి= 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 7 


పూజించి; తద్‌+ఆశీర్వాదంబులన్‌= వారి దీవెనలచేత; అభినందితుండు+ఐ= మెచ్చుకొనబడినవాడై; ధర్మతనయుండు= 
(యమధర్మరాజు కొడుకు) ధర్మరాజు; వారలకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా తమతో అరణ్యవాసం చేయటానికి సంసిద్దులై వచ్చిన బ్రాహ్మణులను అనురాగంతో, 
మన్ననతో పూజించి, వారి ఆశీర్వాదాలను పొంది ధర్మరాజు వారితో ఇట్టా అన్నాడు. 


క. “అపహృత సర్వస్వులమై | సపత్సుల నికారమున( బ్రచండాటవిలో 

విపుల ఫల శాక మూలము । లుపయోగించుచును నిష్ట నుండెడు మాతోన్‌. 13 
ప్రతిపదార్థం: అపహృత సర్వస్వులము+ఐ= అపహరించబడిన సమస్తం కలవాళ్ళమై, అంటే సమస్తం కోలుపోయిన వాళ్ళమై; 
సపత్నుల, నికారమునన్‌= శత్రువుల వంచనవలన; (ప్రచండ+అటవిలో= ఘోరమైన అడవిలో; విపుల, ఫల, శాక, మూలములు= 
ఎన్నో పండు కూరలు దుంపలు; ఉపయోగించుచును= వాడుతూ; నిష్టన్‌+ఉండెడు= నియమంతో (బ్రతికే; మాతోన్‌. 


తాత్సర్యం: “శత్రువుల వంచనచేత అంతయు పోగొట్టుకొని అరణ్యంలో దొరికే పండ్లు, కూరలు, వేళ్ళు (దుంపలుతిని 
(బతికే మాతో. 


క రానేల? వచ్చి నవయం । గా నేల? నివాసములకు€ గ్రమ్మటి చను, డు 
గ్రానేకప శార్జూల భ । యానక వనవాస మర మగునే మీకున్‌!' 14 
ప్రతిపదార్థం: రాన్‌+ఏల= మీరు రావటం ఎందుకు?; వచ్చి; నవయంగాన్‌+ఏల= కష్టపడుట ఎందుకు?; నివాసములకున్‌+క్రమ్మటి, 


చనుండు= (మీ)ఇండ్లకు తిరిగి వెళ్ళండి; ఉ(గ్ర+అనేకప, శార్జూల, భయానక, వనవాసము= క్రూరమైన ఏనుగులతో, పెద్దపులులతో 
భయంకరమైన అరణ్యనివాసం; మీకున్‌+అర్హము+అగున్‌+ఏ= మీకు తగునా? 


తాత్సర్యం: మీరు రావటం ఎందుకు ? వచ్చి ఎందుకు కష్టపడాలి? మీరు మీ ఇండ్లకు తిరిగిపొండి. భీకరమైన 
ఏనుగులతో, పెద్దపులులతో కూడిన అరణ్యవాసం మీకు తగునా? 


వ. అనిన విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై 'మీర కాని మాకు నొండు గతి లేదు; మమ్ము ననన్యశరణ్యుల 
విడుచుట ధర్మంబు గాదు. 15 
ప్రతిపదార్థం: అనిన, విని, బ్రాహ్మణులు; పరమ దుఃఖితులు+ఐ= మిక్కిలి శోకం పొందినవారై; మీరు+అ, కాని= మీరే తప్ప; 


మాకున్‌+ఒండు, గతి= మాకు వేరొకమార్గం; లేదు; మమ్మున్‌; అనన్య శరణ్యుల= వేరేదిక్కు (ఆశ్రయం) లేని వాళ్ళను; 
విడుచుట= వదలుట; ధర్మంబు, కాదు= న్యాయం కాదు. 


తాత్పర్యం: ఆ మాటలు విన్న బ్రాహ్మణులు మిక్కిలి దుఃఖించి పాండవులతో - “అయ్యలారా! మాకు మీరు తప్ప 
వేరే ఎవరూ దిక్కు లేరు. మీరు మమ్మల్ని వదలటం ధర్మం కాదు. 


ఆ. ఆశ్రితులను భక్తులగువారి నెప్పుడు | నన్యులైన విడువ; రట్టి విప్ర 
వరుల భక్తిపరుల వసుధేశ! మీ యట్టి । ధార్మికులకు విడువ(దగునె చెపుమ. 16 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆశ్రితులను= తమ అండకు చేరిన వాళ్ళను; భక్తులు+అగువారిని= తమపట్ట భక్తికలవాళ్ళను; ఎప్పుడున్‌; 
అన్యులైన= ఇతరులైన; విడువరు= వదలిపెట్టరు; అట్టి; విప్రవరుల= (బ్రాహ్మణోత్తములను; భక్తిపరుల= భక్తితో కూడిన 
వాళ్ళను; వసుధా+-ఈశ= ఓరాజా!; మీ, అట్టి, ధార్మికులకు= మీవంటి ధర్మాత్ములకు; విడువన్‌+తగునె= విడుచుట తగునా?; 
చెపుము+అ= చెప్పండి. 


తాత్సర్యం: తమ(ప్రాపు గోరి చేరినవాళ్ళను, తమపట్ల భక్తి కలవాళ్ళను ఇతరులు కూడ ఎన్నడూ విడనాడరు కదా! 
అటువంటప్పుడు (బ్రాహ్మణోత్తములను, మీపట్ల భక్తికలవాళ్ళను ఓ ధర్మరాజా! మీబోటి ధర్మాత్ములు విడిచిపెట్టటం 
భావ్యమా? 


వ. అస్మ త్పోషణోపాయచింత సేయ వలదు; వన్యమూల ఫలంబుల నేమ తెచ్చికొని యుపయోగించుచు 
జపహోమాది పుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు నుండెద; మధర్మవర్తులయి మీ కపకారంబు సేసిన 
ధార్తరాష్తుల రాష్ట్రంబున నుండ నోప' మనిన వారల రాక కొడంబడి. 17 


ప్రతిపదార్థం: అస్మద్‌+పోషణ+ఉపాయ, చింత= మమ్మల్ని ఎట్టా పోషించాలి అనే ఉపాయాన్నిగూర్చిన ఆలోచన; చేయవలదు; 
వన్య, మూల, ఫలంబులన్‌= అడవిలో పుట్టి పెరిగే వేళ్ళు, పండ్లు; ఏము+అ= మేమే; తెచ్చికొని; ఉపయోగించుచు; జప, 
హోమ+ఆది, పుణ్య, క్రియల= జపం, అగ్నివేల్చటం మొదలైన పుణ్యకార్యాలచేత; మీకున్‌*ప్రియంబు+చేయుచున్‌= మీకు 
ఇష్టం ఒన గూర్చుతూ; ఉండెదము; అధర్మ వర్తులు+అయి= అధర్మాన్ని ఆచరించేవారయి; మీకు+అపకారంబు= మీకు కీడు; 
చేసిన; ధార్తరాష్టుల= ధృతరాష్టుడి కొడుకుల; రాష్ట్రంబునన్‌= రాజ్యంలో; ఉండన్‌+ఓపము= ఉండజాలము; అనిన= అని 
చెప్పగా; వారల రాకకు= ఆ (బ్రాహ్మణులు తమతో రావటానికి; ఒడంబడి= అంగీకరించి. 


తాత్సర్యం: మా పోషణగురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మేమే అడవిలో దొరికేపండ్డు, వేర్లు 
తెచ్చుకొని తినగలం. జపతపాలు, యజ్ఞయాగాలు మొదలైన పుణ్యకార్యాలు నిర్వహించి మీకు ప్రియం చేస్తూ 
ఉంటాము. మీకు కీడు చేసిన దుర్యోధనాదులు పరిపాలించే దేశంలో మేము ఉండలేం” అని చెప్పిన బ్రాహ్మణుల 
మాటలకు సమ్మతించి. 


తే. ఇష్టమృష్టాన్నముల. దొల్లి యెల్ల ప్రొద్దు. । దృష్తులగుచున్న వసుమతీదేవవరుల( 
గానలందు శాకాశనుల్‌ గాంగ నెట్లు । సూడ నోపుదు నని ధర్మసూనుం డపుడు. 18 


ప్రతిపదార్థం: ఇష్ట. మృష్ట+అన్నములన్‌= తమకు నచ్చినట్టియు శుచి అయినట్టియు అన్నములచేత; తొల్లి= మున్ను; 
ఎల్లప్రొద్దున్‌= సర్వవేళల; తృప్తులు+అగుచున్న= తనివి చెందుతున్నవారయిన; వసుమతీ, దేవ, వరులన్‌= భూదేవ శ్రేష్టులను 
అంటే (బ్రాహ్మణోత్తములను; కానలందు= అరణ్యాలలో; శాక+అశనుల్‌+కాంగన్‌= కూరలు తినే వారినిగా; ఎట్టు= ఏవిధంగా; 
చూడన్‌+ఓపుదును+అని= చూడగల నని; అప్పుడు; ధర్మసూనుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: రుచిగా, శుచిగా ఉన్న వంటకాలతో ఎల్లప్పుడూ తృప్తిగా భుజించే బ్రాహ్మణోత్తములు కేవలం కూరగాయలు 
తింటూ అరణ్యంలో ఉండటం ఎట్లా చూడగలనని ధర్మరాజు వాపోయాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 


Xo] 


శౌనకు(డు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట (సం. 3-2-14) 


టీ 


న 


వ్యవస్థానార్థంబు జనకగీతంబు లైన శ్లోకంబుల యర్హంబులు యుధిష్టిరున కి ట్లనియె. 19 


వ. శోకమూర్ణితుండై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుం డను బ్రహ్మర్షి దొల్లి యాత్త 


ప్రతిపదార్థం: శోక, మూర్చితుండు+ఐ= దుఃఖంవలన మూర్భపొందిన వాడై; మహీతలంబుపయిన్‌+పడిన, ఆతనిన్‌= నేలపైబడిన 
ఆతడిని; ఆశ్వాసించి= ఓదార్చి; శౌనకుండు+అను, (బ్రహ్మర్షి శౌనకుడు అనే బ్రాహ్మణ బుషి తొల్లి= పూర్వం; ఆత్మ, 
వ్యవస్థాన+అర్థంబు= ఆధ్యాత్మిక జ్ఞానం నిల్పటంకోసం; జనక, గీతంబులు+ఐన= జనక మహారాజుచేత పాడబడిన; శ్టోకంబుల= 
పద్యాల; అర్థంబులు= అభిప్రాయాలు; యుధిస్టిరునకు= ధర్మరాజుకు(చెపుతూ); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుఃఖంవలన మూర్చిల్లి నేలపై కొరిగిన ధర్మరాజును సేదదీర్చి, శౌనకుడనే బ్రాహ్మాణబుషి ధర్మరాజుకు 
జనకగీతాలలోని వేదాంతపరమార్థాన్ని ఈవిధంగా వివరించాడు. 


విశేషం: శౌనకుడు జనకగీతాలైన శ్లోకాల అర్థమే చెప్పాడు గాని వాటినన్నింటిని చెప్పి ఉండలేదు. నన్నయ మూలాన్ని 
సంక్షేపించే విధానాలలో ఇదొకటి. 


క  'శోకభయస్థానంబు ల । నేకంబులు గలిగినను విహీన వివేకుం 
డాకులత( బొందునట్లు వి | వేకము గలవాండు బుద్ది వికలుం డగునే? 20 


ప్రతిపదార్థం: శోక, భయ, స్థానంబులు= దుఃఖానికి, భయానికి నెలవులు; అనేకంబులు= పెక్కులు; కలిగినను= కలిగినప్పటికిని; 
విహీన వివేకుండు= వివేకం లేనివాడు; ఆకులతన్‌+పొందునట్టు= ఆరాటం చెందినట్టు; వివేకము, కలవాండు= ఉచితానుచిత 
జ్ఞానం కలవాడు; బుద్ది, వికలుండు+అగునే= మతిపోగొట్టుకొన్నవాడు అవుతాడా? 


తాత్సర్యం: 'దుఃఖం, భయం పొందదగిన పట్టులు పెక్కులు దాపురించినప్పటికినీ అవివేకివలె వివేకి వికలుడు కాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. శారీర మానస మహా । దారుణ దుఃఖములఈ. జేసి తలి(గి శరీరుల్‌ 
క్రూరతరబాధ( బొందుదు । రా రెంటిని జెటుతు రార్యు లమలినబుద్దిన్‌. 21 


ప్రతిపదార్థం: శారీర= దేహానికి సంబంధించినట్టి; మానస= మనస్సుకు సంబంధించినట్టి; మహా, దారుణ= మిక్కిలి భయావహమైన; 
దుఃఖములన్‌+చేసి= శోకాల (అనుభవించటం) చేత; తజీంగి= క్షీణించి; శరీరుల్‌= దేహధారులైన మనుజులు; (క్రూరతర, 
బాధన్‌+పొందుదురు= ఎక్కువ నొప్పి కలిగించే కష్టాలను అనుభవిస్తారు; ఆరెంటిని= ఆ రెండింటిని అంటే దేహసంబంధమైన, 
మనస్సంబంధమైన వెతలను; ఆర్యులు= పూజించతగినవారు; అమలిన, బుద్దిన్‌= నిర్మలమైనమతితో; చెజుతురు= చెడేటట్టు 
చేస్తారు. 


తాత్సర్యం: కేవలం దేహధారులని చెప్పతగిన సామాన్యమానవులు శారీరక, మానసిక బాధలచేత (క్రుంగి కృశిస్తారు. 
ఆర్యులు ఆ రెంటిని నిర్మలబుద్దితో నిగ్రహించగలుగుతారు. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆంధ్ర మహాభారతంలోని ఎన్నో పద్యాలలో, వచనాలలో పెక్కు పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. ప్రాచీన తాళపత్ర 
(గ్రంథాలలో లేఖకులు కారణాంతరాలవలన మార్పులు, చేర్పులు, కూర్పులు ఎడనెడ చేసి ఉన్నారు. అసలు కవిహృదయం 
నిష్కర్షగా నిర్లయించటంకూడ కష్టమే. ఆంధ్రమహాభారతం - సంశోధిత ముద్రణం తయారు చేసిన విద్యాంసులు పాఠభేదాలు 
అన్నింటిని సమ(గంగా చర్చించి, తమకు నచ్చిన పాఠాన్ని స్వీకరించినప్పటికీ పాఠాంతరాలను కూడ అచ్చుప్రతిలో ఆయా 
పుటల [క్రింద ఉదాహరించి ఉన్నారు. ఇచట 'చెజుతురు” అనే దానికి 'పాతురు' అనే పాఠాంతరం ఉన్నది. కాని 'చెజుతురు” 
అనే పాఠమే కవి హృదయమని తోస్తున్నది. 


వ. వ్యాధి శ్ర మానిష్ట సంస్పర్శ నేష్ట వివర్ణనంబు లను నాల్గింటం బుట్టి శారీరదుఃఖంబు లాశుక్రియాది ప్రతి 
యోగంబుల నుపశమిల్లు; మణి స్నేహజంబు లైన మానసదుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు 
విమల జ్ఞానంబునం జేసి యుపశమంబునం బొందు. 22 


ప్రతిపదార్థం: వ్యాధి, శ్రమ+అనిష్ట, సంస్పర్శన+ఇష్ట్ర వివర్ణనంబులు+అను, నాల్గింటన్‌= రోగం, అలసట, ఇష్టంలేని వాటిని 
ముట్టుకోవటం, ఇష్టమైన వాటిని వదలిపెట్టటం అనే నాల్గింటి నుండి; పుట్టి= జనించి; శారీర దుఃఖంబులు= దేహ సంబంధమైన 
శోకాలు; ఆశు, (క్రియా+ఆది, ప్రతియోగంబులన్‌= అప్పటికప్పుడు చేసే చేష్టలు మొదలైన విరుగుళ్ళ వల్ల; ఉపశమిల్లు= 

యు (a లా (30) 
తగ్గుతాయి; మటి; స్నేహజంబులు+ఐన= మైత్రి వల్ల జనించే; మానస, దుఃఖంబులు= మనస్సుకు సంబంధించిన శోకాలు; 
జలంబులన్‌= నీటిచేత; అగ్ని= నిప్పు; ఉపశమిల్లునట్టు= అణగేటట్టు; విమల, జ్ఞానంబునన్‌+చేసి= నిర్మలమైన జ్ఞానంచేత; 

౧ ౧ లా Sa వ్‌ Sa 

ఉపశమంబునన్‌+పొందున్‌= తగ్గుతాయి. 


తాత్సర్యం: రోగం, అలసట, ఇష్టంలేని వాటిని ముట్టుకోవటం, ఇష్టమున్న వాటిని వదలిపెట్టటం అనే నాల్గింటి వలన 
శరీరదుఃఖాలు పుట్టుతాయి. ఆ శరీరదుఃఖాలు (వేగంగా) అప్పటికప్పుడు చేసే విరుగుడులవలన తాత్కాలికంగా 
ఉపశమింపవచ్చును. ఇక, స్నేహంవలన ఏర్పడిన మానసిక తాపాలు, నీటివలన నిప్పు అణగినట్టుగా విమలజ్ఞానం 
వలన ఉపశమనం పొందుతాయి. 


క, స్నేహార్ణవ మగ్నుం డయి । దేహి మహాదుఃఖముల నరధ్భతి( బొందును; దుః 
ఖాహతుండు శోకతాపవి | మోహి యగున్‌; స్నేహమూలములు రాగాదుల్‌. 23 


ప్రతిపదార్థం: స్నేహ+అర్లవ, మగ్నుండు+అయి= చెలిమి అనే కడలిలో మునిగినవాడై; దేహి= శరీరధారి అయిన మానవుడు; 
మహాదుఃఖములన్‌= గొప్ప వెతలను; అధృతిన్‌= స్టైర్యం లేమిచేత; పొందును; దుఃఖ+ఆహతు(డు= బాధలచేత కొట్టబడినవాడు; 
శోక, తాప, విమోహి, అగున్‌= వగపు అనే వేడిమి సోకి స్పృహతప్పినవాడు అవుతాడు; రాగ+ఆదుల్‌= (పేమ మున్నయినవి; 
స్నేహమూలములు= స్నేహం కారణంగా కలిగినట్టివి. 


తాత్పర్యం: స్నేహమనే సముద్రంలో మునిగి మనుజుడు స్టైర్యం కోలుపోయి దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖితుడు 
వగపువేడిమిలో ఉడికిపోయి స్పృహ తప్పుతాడు. అనురాగం మొదలయినవి స్నేహాన్ని ఆధారంగా చేసికొని పుట్టేవే. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. “స్నేహం” - సంస్కృతభాషలో మైత్రి - చెలిమి అనే పదాలకంటె విసృతమైన పరిధిలో 
వాడబడింది. ఒక జీవికి అనేక కారణాలవలన ఏర్పడే అనిర్వచనీయమైన అనుబంధాన్ని, అనురాగాన్ని స్నేహభావంగా అర్థం 
చెప్పవచ్చును. 'స్నేహమూలములు రాగాదులో అనే మనోహర భావన నన్నయను నానారుచిరార్థ సూక్తి నిధిని చేసిన కవితాశిల్ఫానికి 
ఉదాహరణగా ఎన్నవచ్చును. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 1 


వ. కావున బంధుమిత్రధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది; పద్మపత్రంబు నీరం బొందనియ ట్లెబుక 
గలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు; స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, 


గామంబునం గ్రోధంబును, గ్రోధంబునం దృష్టయు వర్తిల్లు. 24 


ప్రతిపదార్థం: కావున= కాబట్టి; బంధు, మిత్ర ధన, సంచయంబుల వలని, స్నేహంబు= చుట్టాలవలనను, నెచ్చెలులవలనను, 
డబ్బును ప్రోగుచేయటంవలనను ఏర్పడే మైత్రి; విడుచునది= వదలునది; ఎలుక, కలవారిన్‌= తెలిసినట్టివారిని, అంటే ఆ 
జ్ఞానులను; ఎట్టి, ఎడలను= ఎటువంటి సమయాల్లోనైనను; పద్మప(త్రంబు= తామరాకు; (నీరన్‌+పొందని) నీరంబు+ఒందని, 
అట్టు= నీటిని పొందని విధంగా; స్నేహంబు= మైత్రి; పొందదు= చేరుకోదు; స్నేహంబున= మైత్రివలన; రాగంబును= 
(ప్రేమయున్నూ; రాగంబునన్‌+కామంబును= (పేమవలన కోరికయున్నూ; కామంబునన్‌+(క్రోధంబును= కోరికవలన కోపమున్నూ; 
క్రోధంబునన్‌+తృష్ణయు= కోపంవలన దాహమున్నూ (అంటే తీరని ప్రలోభం); వర్తిల్లున్‌= ఏర్పడతాయి. 


తాత్సర్యం: కాబట్టి చుట్టాలవలన, మిత్రులవలన, ధనం సమకూర్చటంవలన ఏర్పడే కూరిమి విడనాడాలి. తామరాకు 
నీటిని పొందనట్లు జ్ఞాని ఎప్పుడును స్నేహం పొందడు. కూరిమి వలన అభిమానం, అభిమానం వలన కోరిక, 
కోరికవలన కోపం, కోపంవలన దాహం ఉద్భవిస్తాయి. (ఇచట దాహమంటే అత్యాశ). 


విశేషం: అలం: ఉపమ. సంచయంబులవలని స్నేహంబు; సమాసములలో చేత, తోడ, వలనలకు ఇత్వమౌతుంది. సంచయంబుల 
వలన స్నేహము. 
క. అది సర్వదోషముల కా । స్పద, మది దురితక్రియానుబంధంబులకున్‌ 

మొదలు, నిరంతర దుఃఖ । ప్రద మని మది దలంచి తృష్టం బాతురు సుమతుల్‌. 25 
ప్రతిపదార్థం: అది= తృష్ణ; సర్వ, దోషములకు= అన్ని తప్పిదాలకు; ఆస్పదము= నెలవు; అది; దురిత, (క్రియా+ 
అనుబంధంబులకున్‌= పాపకృత్యాల కలయికకు; మొదలు= (ప్రారంభం; నిరంతర, దుఃఖ, ప్రదము= ఎల్లప్పుడు దుఃఖాన్ని 


కలిగించేది; అని; మదిన్‌= మనస్సులో; తలంచి= ఆలోచించి; తృష్షన్‌= అత్యాశను; సుమతుల్‌= బుద్ధిమంతులు; పాతురు 
(పాచుదురు)= వదలి వెళ్ళుతారు. 


తాత్సర్యం: అది సమస్త దోషాలకు నెలవైనదనిన్నీ, అది పాపకార్యాల అనుసంధానానికి ఆరంభమనిన్నీ, నిరంతరం 
అది దుఃఖాన్ని కలిగించేదనిన్నీ ఆలోచించి మంచిబుద్దికలవారు తృష్ణను వదలిపెట్టుతారు. 


విశేషం: పౌరాణికవాజ్మయంలో, బౌద్దసాహిత్యంలో తృష్లయే సర్వదురితాలకు మూలమని నొక్కి వక్కాణించబడింది. 

వ. మటియు( దృష్టాతురుం డర్భలోభంబున( గోటరస్థంబయిన యనలంబునం జేసి దర్ధంబగు వృక్షంబునుంబోలె 
వినాశంబునం బొందు; నర్జాసక్తుండైనవా(డు శుభంబులు వడయ నోపండు; మృత్యువువలనం బ్రాణులకు 
భయంబు గలుగు నట్లర్థవంతులకు రాజ చోర స్వజన జలానలంబులవలన భయంబు నియతంబు. 26 


ప్రతిపదార్థం: మజియున్‌; తృష్టా+ఆతురుండు= తృష్ణచేత కలతచెందినవాడు; అర్థలోభంబునన్‌= ధనమందలి ఆసక్తివలన; 
కోటరస్థంబు+అయిన= (చెట్టు) తొర్రలో ఉన్నట్టి; అనలంబునన్‌+చేసి = అగ్నిచేత; దగ్గంబు+అగు= తగులబడే; 
వృక్షంబునున్‌+పోలె= చెట్టువలె; వినాశంబునన్‌+పొందున్‌= నశించిపోతాడు; అర్థ+ఆసక్తుండు+ఐనవా(డు= ధనకాంక్ష కలిగినవాడు; 


15 శ్రీమదాంధ్ర మహాభారతము 


శుభంబులు= మేళ్ళు, అభ్యుదయాలు; పడయన్‌+ఓపండు= పొందజాలడు; ప్రాణులకు= జీవకోటికి; మృత్యువువలనన్‌= 
మరణంవలన; భయంబు, కలుగునట్టు= భయం ఏర్పడేటట్టు; అర్థవంతులకు= ధనం కలవారికి; రాజ, చోర, స్వజన, 
జల+అనలంబులవలన= రాజులవలన, దొంగలవలన, చుట్టపక్కాలవలన, నీటివలన, నిప్తువలన; భయంబు= భీతి; నియతంబు= 
నిత్యం. (ఎల్లప్పుడు ఉంటుంది). 


తాత్సర్యం: మజియు, తృష్ణచేత కలతచెందినవాడు ధనంమీది ఆసక్తివలన, చెట్టుతొర్రలోని అగ్నిచేత దగ్ధం అయ్యే 
చెట్టువలె నాశనం పొందుతాడు. ధనకాంక్ష కలిగినవాడు శుభాలు పొందలేడు. ప్రాణులకు మరణంవలన భయం 
కలుగునట్లుగా ధనం కలవారికి రాజాలవలన, దొంగలవలన, చుట్టాలవలన, నీటివలన, నిప్పువలన భయం ఎల్లప్పుడూ 
ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. 


తే. జలములందు మత్స్యంబులు, చదల. బక్షు । లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి 
యెల్లవారును జేరి యనేకవిధుల । ననుదినంబును భక్షింతు రర్భవంతు. 27 


ప్రతిపదార్థం: జలములందు= నీళ్ళలో; మత్స్యంబులు= చేపలు; చదలన్‌= ఆకాశంలో; పక్షులు; ఆమిషంబు= మాంసాన్ని; 
ఎట్లు= ఏవిధంగా; భక్షించున్‌= తింటాయో; అట్లు= ఆ విధంగా; తివిరి= పూని; ఎల్లవారును= అందరున్నూ; చేరి= దగరకు 

ళా లు ౧ £3 tas 
చేరి; అనేక విధులన్‌= పెక్కు రకాలుగా; అనుదినంబును= (ప్రతిదినం; అర్థవంతున్‌= ధనంకలవాడిని; భక్షింతురు= తింటారు 
(పీడిస్తారు). 


తాత్సర్యం: నీటిలోని చేపలు, ఆకాశంలోని పక్షులు ఏవిధంగా మాంసాన్ని భక్షిస్తాయో, అదేవిధంగా అందరు 
ధనవంతుడి చుట్టూ చేరి అనేకవిధాల ప్రతిదినం అతడిని పీడిస్తారు. 


విశేషం: అలం: ఉపమ. ధనాపహరణం చేసేవాళ్ళు దొంగలు అనేమాట అందరికీ అనుభవసిద్దం. అది (ప్రత్యక్ష ప్రమాణం. 
ఇక చుట్టపక్కాలు పరోక్షంగా ధనవంతుడిని పీడించటం పరోక్షప్రమాణం. 
క. అరమ యనర్ద మూలం; । బర్ధమ మాయా విమోహనావహము; నరుం 
డర్లార్ల్గన దుఃఖమున న । పారీకృతజనుు( డగుట పరమార్ల మిలన్‌. 28 
థిజే థల “శ థ 
ప్రతిపదార్థం: అర్థము+అ= ధనమే; అనర్హ, మూలంబు= కష్టాలకుకారణం; అర్థము+అ= ధనమే; మాయా, విమోహన+ఆవహము= 


మాయవలన ఏర్పడే మైకం కలిగించేది; నరుండు= మనుజుడు; అర్థ+ఆర్డన, దుఃఖమునన్‌= ధనం సంపాదించాలనే బాధతో; 
అపార్టీకృత, జన్ముండు+అగుట= వ్యర్థమైన పుట్టుక కలవాడవటం; ఇలన్‌= భూలోకంలో; పరమ+అర్థము= మేటి సత్యం. 


తాత్సర్యం: అన్ని చెడుగులకు ధనమే మూలకారణం. ధనం మాయచేత ఏర్పడే (భ్రాంతికి ఆకరం. మనుజుడు 
ధనసంపాదనవలన ఏర్పడే దుఃఖంవలన వ్యర్థజన్ము డవుతా డనే మాట భూలోకంలోని మేటి సత్యం. 


విశేషం: ఈ పద్యంలోని ధన నిరసనం సుస్పష్టం. “ధనమూల మిదం జగత్‌”, నానా గుణ గణము కాంచనంబున నిలుచున్‌”, 
“సర్వే గుణాః కాంచన మాశ్రయంతి” అనే సుభాషితాల అంతరార్థం కూడ వ్యంగ్యగర్భితమైన ధన నిరసనమే. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 13 


“అర్జానామార్దనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే | ఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్ధం దుఃఖభాజనమ్‌.” 


ధన సం[గ్రహణం దుఃఖంతో కూడిన పని, ఆర్జించిన ధనాన్ని రక్షించటం కూడ దుఃఖంతో కూడిన పనే. ఆదాయం దుఃఖం. 

వ్యయం దుఃఖం ఛీ! ఛీ! ధనం దుఃఖభాజనం. పై శ్లోకం ఇక్కడ అనుశీలించతగింది. 

వ. అట్టి యర్థంబువలన దర్పకార్పణ్య మాన భయోద్వేగంబులు పుట్టు( గావున నర్గ్జోపార్టనచింత సేయ వలదు. 
రూప యౌవన ధన విభవ ప్రియ సంవాసంబు లనిత్యంబు లగుట నందు బుద్దిమంతులు విమోహింపి 
రనిన నమ్మునివరునకు ధర్మతనయుం డిట్లనియె. 29 


ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; అర్థంబువలన= ధనం వలన; దర్బ, కార్పణ్య, మాన, భయ+ఉద్వేగంబులు+పుట్టున్‌= 
గర్వం, పిసినిగొట్టుతనం, అహంకారం, భీతి, ఉబ్బు ఏర్పడతాయి. కావునన్‌= కాబట్టి; అర్థ+ఉపార్టన, చింత= ధనాన్ని 
సంపాదించి కూడ పెట్టాలనే ఆలోచన; చేయవలదు; రూప, యౌవన, ధన, విభవ, [ప్రియ సంవాసంబులు= దేహ సౌందర్యం, 
ప్రాయపుపొంగు, ధనం, ఐశ్వర్యం, ఇష్టమైన మేలైన ఇంటిలో ఉండటం; అనిత్యంబులు= తాత్కాలికాలు; అగుటన్‌= 
కావటంచేత; అందు; బుద్దిమంతులు= ప్రాజ్ఞులు; విమోహింపరు= భ్రాంతి చెందరు; అనినన్‌= అని చెప్పగా; ఆ+మునివరునకు= 
మునులలో శ్రేష్ణుడైన ఆ శౌనకుడితో; ధర్మతనయుండు= ధర్మరాజు (యమధర్మరాజుకొడుకు); ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అట్టి ధనంవలన గర్వం, పిసినిగొట్టుతనం, అహంభావం, భయం, ఉబ్బు కలుగుతాయి. అందుచేత, 
అట్టి ధనసంపాదన చేయాలనే కోరికను పెంచుకొనవద్దు. అందం, యౌవనం, సంపద, ఇష్టమైన ఇంటిలో నివసించటం 
అనేవి తాత్కాలికమైనవి. ప్రాజ్ఞాలు అట్టివాటినిగురించి భ్రాంతిని పొందరు" అని చెప్పగా ఆ మునిశ్రేష్టుడైన 
శౌనకుడితో ధర్మరాజు ఈ విధంగా బదులు పలికాడు. 


న్స్‌ '“ఆత్మోపభోగార్ధ మర్దలాభేచ్చ నా । కెన్నండు లేదు; మహీసురాగ్ర 
గణ్యుల నత్యుగ్ర కాననాంతరమున । నెవ్విధంబున భరియింతు నొక్కొ 
యని యిప్లు వగచెద; ననవద్యగుణయుక్తి | ననఘు! మాయట్టి గృహస్థతతికి( 
బోష్యుల నెయ్యెడ6 బ్రోవక యుండను । విప్రుల నతిథుల వృథయ పుచ్చ 


ఆ. జనునె? నిజధనంబు సంవిభాగించి యీ | వలయు, సాధురక్ష వలయు. జేయ, 
నభిమతాశ్రమంబులందు గృహస్థాశ్ర । మంబకాదె యుత్తమంబు వినంగ. 30 


ప్రతిపదార్థం: ఆత్మ+ఉపభోగ+అర్థము= సొంతంగా నేను భోగాలను అనుభవించటం కొరకు; అర్థ, లాభ+ఇచ్చ= ధనం 
పొందాలనే కోరిక; నాకు+ఎన్నండు, లేదు= నాకెప్పుడూ లేదు; మహీ, సుర+అగ్రగణ్యులన్‌= బ్రాహ్మణోత్తములను; అతి+ఉ(గ, 
కానన+అంతరమునన్‌= మిక్కిలి భయంకరమైన అడవిలో; ఏ+విధంబున= ఏ రీతిగ; భరియింతున్‌+ఒక్కొ= పోషించగలనో; 
అని; ఇప్లు= ఇపుడు; వగచెదన్‌= చింతిస్తున్నాను; అనఘ!= పాపరహితుడా!; అనవద్య, గుణ, యుక్తిన్‌= మంచిగుణాలుకలిగి 
ఉండటంచేత; మా, అట్టి, గృహస్థ, తతికిన్‌= మా వంటి గృహస్థుల సమూహానికి; పోష్యులన్‌= పోషించదగినవారిని; ఏ+ఎడన్‌= 
ఏ చోటనైనా; (ప్రోవక, ఉండను= రక్షించకుండ ఉండటానికి; విప్రులన్‌= (బ్రాహ్మణులను; అతిథుల= తాత్కాలిక వసతికి, 
భోజనానికి, ఇంటికి వచ్చిన వారిని; (అతిథులైన బ్రాహ్మణులను); వృథ+అ, పుచ్చన్‌+చనునె= వ్యర్ణులుగా పంపటం పాడియా?; 
నిజ, ధనంబు= తన ధనం; సంవిభాగించి= పంచి; ఈ, వలయు= ఇవ్వాలి; సాధు, రక్ష= మంచివారి సంరక్షణం; 


ii శ్రీమదాంధ్ర మహాభారతము 


వలయున్‌+చేయన్‌= చేయాలి; అభిమత+ ఆ(శ్రమంబులందు= కోరుకొనదగిన ఆశ్రమాలలో; గృహస్థ+ఆ(శ్రమంబు+అ= 
గృహమేధియొక్క ఆ(శ్రమమే; వినంగ= పెద్దలు చెపుతుంటే విన్న (ప్రకారం; కాదె, ఉత్తమంబు= మంచిదికాదా? (అవునని 
భావం) 


తాత్సర్యం: 'నేను నా స్వార్థంకొరకు, భోగాలకొరకు ధనాన్ని కోరుకొనటంలేదు. బ్రాహ్మణోత్తములను ఈ మహారణ్యంలో 
నేను ఏ విధంగా పోషించగలను- అని మాత్రమే నా దిగులు. నాబోటి గృహస్టుడికి అవశ్య కర్తవ్యం అతిథిపూజ. 
అందులో నా దగ్గరికి అతిథులుగా విచ్చేసినవారు బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు. అట్టివారిని ఊరక 
పంపవచ్చునా? గృహస్టులైనవారు తమ సంపదలో కొంతభాగం అతిథులకొరకు వెచ్చించాలి. సజ్జనులను సంరక్షించాలి. 
ఈ రీతిగా అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే మేల్తరమని పెద్దలు చెప్పితే వింటున్నాంకదా! ఇచట సాధు 
సంరక్షణం, అతిథి సేవ కలిసి వచ్చాయి. కనుక గృహస్థాశ్రమధర్మం నెరవేర్చాలి కదా! 


విశేషం: సనాతన ఆర్ష సంస్కృతి (ప్రకారం, మానవజీవితం- (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం- అనే ఆ(శ్రమ 
చతుష్ట్రయంగా విభాగించబడింది. భారతానికి 'పంచమవేదం' అనే (ప్రశస్తి ఏర్పడింది. వ్యాసమహర్షి వేదాలను విభజించిన 
మహానుభావుడు. అతడే మహాభారతకర్త. అందుచేత మహాభారతం వేదసారమనిన్నీ, వేదాలకు విపుల వ్యాఖ్యానమనిన్నీ పేరు 
కెక్కింది. ఇంకొక విశేషం - మహాభారతం (ప్రారంభ పీఠికలో (బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ప్రత్యక్షమై, మహాభారత రచనా 
ప్రణాళికను (ప్రశంసించాడు. అందులో (బ్రహ్మదేవుడి అభినందన -” ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఎట్లో అట్టే కావ్యాలలో 
మహాభారతం మేల్తరం” - అన్నది మిక్కిలి అర్థవంతమైనది. వ్యాసమహర్షి మహాభారతాన్ని గృహస్టులకొరకు (ప్రత్యేకించి 
ప్రాసినట్టు ఈ ఉదంతంవలన తేలుతున్నది. కవిహృదయం మహాభారత పీఠికలో సుకుమార సుందరంగా పొందుపరచబడింది. 
ప్రాచీన భారతదేశంలో వైదిక మతంపై తిరుగుబాటు నెలకొల్పిన జైన బౌద్దాలు మున్నగు మతాల నిష్ట గృహస్థాశ్రమంపై కాక 
సన్చ్యాసా[శ్రమం పైనే ఉండటం ఇచట అనుసంధేయం. మహాభారతంలో వ్యాసమహర్షి గృహస్థాశ్రమాన్ని ఉగ్గడించి గృహస్థులు 
అనుష్టానవేదాంతులు కావాలని ఉద్బోధించాడు. 

వ. మలి యార్తునకు శయనంబును, భీతున కభయంబును, దృషితునకు జలంబును, బుభుక్షితునకు 
నన్నంబును, శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థ ధర్మంబు; తృణ 
భూమ్యుదక ప్రియ వచనాదరంబు లెల్లవారికి నవశ్యంబ; యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షిక 
భోజనంబును, వృథాపశు ఘాతంబును బాపహేతువు, లగ్నిహోత్రంబులు ననడ్వాహంబులు నతిథి బాంధవ 
విద్వజ్ఞన గురుమిత్ర భామినీ నివహంబు లపూజితంబులై యెగ్గు సేయును; గావున గృహస్టుండు 
సర్వసంతర్పకుండ గావలయుం, గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్ధంబు సాయం 
ప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘసాశియు6 గావలయు; యజ్ఞశేషం బమృతంబు 
నాం బరంగు; నతిథిభుక్త శేషంబు విఘసంబు నాంబడు; నట్టి వృత్తి వర్తిల్లువా. డుత్తమగృ్భహస్టుం) డనిన 
ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె. 31 

ప్రతిపదార్థం: మటీ; ఆర్తునకు= బాధపడుతున్నవాడికి; శయనంబును= పడకను; భీతునకు= భయపడినవాడికి; అభయంబును= 

శరణును; తృషితునకు= దప్పిగొన్నవాడికి; జలంబును= నీరును; బుభుక్షితునకున్‌= ఆకలిగొన్నవాడికి; అన్నంబును= 


భోజనమును; (శ్రాంతునకున్‌= డస్సినవాడికి; ఆసనంబునున్‌= కూర్చొనటానికి పీటను; ఇచ్చుట= ఇవ్వటం; సనాతనంబు+ఐన= 
పూర్వకాలంనుండి వస్తున్న; ఉత్తమ, గృహస్థ, ధర్మంబు= మంచి గృహస్తులు ఆచరించవలసిన ధర్మం; తృణ= తృణమయమైన 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 15 
ఆసనం; భూమి+ఉదక, ప్రియవచన+ఆదరంబులు= కూర్చుండుటకు లేదా, పరుండుటకు (ప్రదేశం, దప్పిక తీర్చటానికి నీళ్లు, 
ఇంపైన పలుకులతో ఆదరించటం; ఎల్లవారికిన్‌= అందరకు, అవశ్యంబు+అ= తప్పనిసరి అయినటువంటివి; ఆత్మ+అర్థంబుగాన్‌= 
తనకొరకు మాత్రమే ఉద్దేశించబడిన; అన్న, పాకంబునున్‌= అన్నం వండటమున్నూ; అసాక్షిక, భోజనంబును= తోడులేకుండ 
తిండి తినటమున్నూ; వృథా, పశు, ఘాతంబును= అనవసరంగా జంతువులను చంపటమున్నూ; పాప, హేతువులు= పాపం 
కలగజేసే కారణాలు; అగ్నిహోత్రంబులున్‌= (వ్రేల్చిన అగ్నులు; అనడ్వాహంబులున్‌= ఎద్దులు; అతిథి, బాంధవ, విద్వత్‌+జన, 
గురు, మిత్ర, భామినీ, నివహంబులు= అతిథులు, చుట్టాలు, విద్వాంసులైన జనులు, గురువులు, మిత్రులు, స్రీలు వీరి 
సముదాయాలు; అపూజితంబులు+ఐ= పూజించబడనివై (పోషించబడనివై); ఎగ్గు చేయును= కీడు చేస్తాయి; కావున= కాబట్టి; 
గృహస్థుండు= గృహమేధి (గృహస్థాశ్రమంలో ఉన్నవాడు); సర్వ సంతర్పకుండు= అందరిని సంతృప్తి పరిచేవాడు; కావలయున్‌= 
కావాలి; కావునన్‌= కాబట్టి; 'ప్రతిదినంబును= అనుదినం; పక్షి శునక, శ్యాపద+అర్థంబు= పక్షులు, కుక్కలు, జంతువులకొరకు; 
సాయం, (ప్రాతస్సుల+అందు= సాయంకాలం ఉదయంవేళలలో; వైశ్వదైవంబు, చేసి= వైశ్వదేవం అనే పేరుకెక్కిన యజ్ఞాన్ని 
నిర్వహించి; అమృత+ఆశియు= అమృతాన్ని తినేవాడున్నూ; విఘస+ఆశియున్‌= విఘసం తినేవాడున్నూ; కావలయు= కావాలి; 
యజ్ఞ శేషంబు= యజ్ఞంలో మిగిలింది; అమృతంబు= అమృతం; నాన్‌+పరంగున్‌= అనబడుతుంది; అతిథి, భుక్త, శేషంబు= 
అతిథులు తినగా మిగిలింది; విఘసంబు=విఘసం; నాన్‌+పడున్‌= అనబడుతుంది; అట్టి, వృత్తి, వర్తిల్లువాండు= అటువంటి 
మర్యాద పాటించేవాడు; ఉత్తమ, గృహస్టుండు+అనిన= మంచి గృహస్థుడు అని చెప్పగా; ధర్మరాజునకు= ధర్మపు(త్రుడికి; 
శౌనకుండు+ఇట్టు+అనియెన్‌= శౌనకుడు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆర్హుడికి శయ్యాసౌఖ్యం, భయపడినవాడికి శరణం, దప్పిగొన్నవాడికి నీరు, ఆకలిగొన్నవాడికి తిండి, 
డస్పినవాడికి ఆసనం సమకూర్భటం గృహస్థుడు నిర్వహించవలసిన సనాతనధర్మాలు. అతిథుల పట్ల ఆదరాభిమానాలు 
చూపవలసిన బాధ్యత గృహస్సుడిది, పక్కన విస్తరి లేకుండ భుజించటం, తనకోసం మాత్రమే వంట చేయించటం, 
నిష్కారణంగా పశువులను హింసించటం పాతకాలు. అంతేకాక అగ్నిహో'త్రాలు, అతిథులు, చుట్టాలు, విద్వాంసులు, 
గురువులు, మిత్రులు, (స్తీలు-వీరలకు యథోచిత మర్యాద చూపనప్పుడు ఎగ్గు చేస్తారు (కీడు కలుగుతుంది), 
అందుచేత గృహస్సుడు ఎల్లవారిని సంతృప్తి పరచక తప్పదు. యజ్ఞశేషానికి అమృతమని పేరు. అతిథి భుక్త శేషానికి 
విఘసమని పేరు. గృహమేధి అమృతాశియు, విఘసాశియు కావాలి. ఉదయాస్తమయ వేళలలో పక్షి, శునకాదులకు 
బలి ఆహారం వేయాలి. దానికి వైశ్య్వదేవ యజ్ఞమని పేరు. ఉత్తమ గృహస్సుడు నిర్వహించవలసిన ఇటువంటి 
కర్తవ్యాలు ఉన్నాయి గదా! అని ధర్మరాజు చెప్పిన పై మాటలు విని, శౌనకమహర్షి సమాధానం చెప్పటానికి 
ఉద్యమించాడు. 


విశేషం: పాండవులలో జ్యేష్టుడైన యుధిష్టిరుడికి ధర్మరాజు అనే సార్ధకనామం ఎట్లా ఏర్పడిందో పై వాక్యాలవలన తెలుస్తుంది. 
ధర్మరాజు శీలాన్ని పై వాక్యాలు హృదయంగమంగా చిత్రిస్తున్నాయి. మహాభారతం గృహస్థాశ్రమానికి కల్పించిన గౌరవ(ప్రపత్తులు 
ధర్మరాజు వెల్లడించిన అభిప్రాయాలవలన తేటతెల్లమవుతున్నాయి. ['విఘసం” అంటే విశేషంగా భక్షింపబడేది అని వ్యుత్పత్తి]. 
క. “హారివిషయాబిలాషము । గారణముగ నెంత యెటుక గలవారును దు 


ర్వారవికారము( బొందెడు । వారు నిజేంద్రియము లవి యవశ్యము లగుటన్‌. 32 
ప్రతిపదార్థం: హారి, విషయ+అభిలాషము= మనోహరాలైన ఇంద్రియ సౌఖ్యాలపై కోరిక; కారణముగన్‌= హేతువుగా; ఎంత, 


ఎటుక, కలవారును= ఎంతటి జ్ఞానం కలవారైనను; నిజ+ఇంద్రియములు= తమ ఇంద్రియాలు; అవి; అవశ్యములు+అగుటన్‌= 
వశంకానట్టివి అవటంచేత; దుర్వార, వికారమున్‌= వారించరాని వికృతిని; పొందెడువారు= పొందుతారు. 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆకర్షించే ఇంద్రియసౌఖ్యాలపై కోరిక కారణంగా ఎంతటిజ్ఞానం కలవారైనా, తమ ఇంద్రియాలు 
తమకు వశం కావు కాబట్టి, వారించటానికి వీలులేని వికారాన్ని పొందుతారు. 


నిశేషం: ప్రాచీన భారతీయసాహిత్యం పలుమారులు-ఇం[ద్రియాలను జయించటమే విశ్వవిజయమని ఉద్దాటించింది. 


వ. _ సంకల్పజంబైనకామంబునందగిలిన మనస్సుచేతంబ్రేరితంబై శ్రోత్రాదీంద్రియంబులు శబ్దాది విషయంబులం 


బరిభ్రమించుటంజేసి విషయాభిలాష విశిఖవిద్దులై దేహులు తేజోలుబ్దంబులైన శలభంబులుంబోలె 
శోకానలంబునంబడి తమ్మెటుంగక యవిద్యాకర్మతృష్ణలం జేసి సంసారచక్రంబునందు. బ్రవర్తిల్లుదు; రట్టి 
బ్రాహ్మాదితృణపర్యంతభూతప్రవృత్తియందు రాగద్వేష విముక్తులై యభిమాన మత్సరంబులు విడిచి, వేద 
చోదితంబైన సమ్యకృంకల్ప సంబంధం బింద్రియనిగ్రహంబు వ్రతవిశేషంబు గురుసేవనం బాహారయోగం 
బధ్యయ నాగమంబు కర్మసన్న్యాసంబు చిత్తనిరోధంబను నెనిమిదింటను గర్మానుష్టానంబు సేసిన మహాత్ములు 
దమ తమ తపోమహత్త్వంబునం జేసి సంసారంబు జయింతురు; నీవును శుశ్రూషా శ్రవణ గ్రహణ 
ధారణోహాపోహార్థవిజ్ఞాన తత్త్వజ్ఞాన సమన్వితుండవు; నీచేతం బ్రారబ్ధంబులైన యవి సర్వంబులును 
సంపన్నంబులగు. 33 


ప్రతిపదార్థం: సంకల్పజంబు+ఐన= చిత్తవృత్తినుండి పుట్టిన; కామంబునన్‌+తగిలిన= కోరికయందు చేరుకొన్న; మనస్సుచేతన్‌= 
చిత్తంచేత; (పీరితంబు+ఐ= (పేరేపించబడినవై (రెచ్చగొట్టబడినవై); 'శోత+ఆది+ఇం[ద్రియంబులు= చెవి మున్నగు ఇంద్రియాలు; 
శబ్ద+ఆది, విషయంబులన్‌= శబ్దం మున్నగు ఇం(ద్రియార్జాలలో; పరి[భ్రమించుటన్‌+చేసి= తిరుగాడుతుండటంవలన; దేహులు= 
శరీరధారులు; విషయ+అభిలాష, విశిఖ, విద్దులు+ఐ= ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు అనే బాణాలచేత కొట్టబడినవారై; 
తేజస్‌+లుబ్బంబులు+ఐన= వెలుగుపై ఆపుకొనలేని తమకం కలిగినవైన; శలభంబులున్‌+పోలెన్‌= మిడత పురుగులవలె; 
శోక+అనలంబునన్‌+పడి= దుఃఖమనే అగ్నిలో పడి; తమ్ము+ఎణుంగక= తమను తాము తెలిసికొనలేక; (అంటే వశం తప్పి); 
అవిద్యా, కర్మ తృష్షలన్‌+చేసి= అజ్ఞానంచేతను, కార్యాలు చేయటంలోని అభిలాషచేతను; సంసార, చక్రంబునందున్‌= ఐహిక 
జీవిత వలయంలో; ప్రవర్తిల్లుదురు= సంచరిస్తారు; అట్టి; (బ్రహ్మ+ఆది= బ్రహ్మమొదలుగా; తృణపర్యంత= గడ్డివరకుకల; 
భూత(ప్రవృత్తి+అందు= ప్రాణుల స్వభావంపట్ట; రాగ, ద్వేష, విముక్తులు+ఐ= ఇష్టంచేత, అనిష్టంచేత విడువబడినవారై; 
అభిమాన, మత్సరంబులు, విడిచి= ప్రేమ, అసూయలు వదలిపెట్టి; వేద, చోదితంబు+ఐన= వేదాలచేత నిర్ణయించబడిన; 
సమ్యక్‌+సంకల్ప, సంబంధంబు= సరైన చిత్తవృత్తిని ఏర్పరచుకొనటం; ఇం(దియ, నిగ్రహంబు= ఇంద్రియాలను వశం 
చేసికొనటం; (వ్రత, విశేషంబు= యథోచితమైన దీక్షను స్వీకరించటం; గురు, సేవనంబు= గురువులను ఆరాధించి సేవలు 
చేయటం; ఆహారయోగంబు= తిండి ఎన్నుకొని తినటంలో నియమం; అధ్యయన+ఆగమంబు= చదువులను వల్లెవేయటం; 
కర్మ, సన్న్యాసంబు= కర్తవ్యాలను ఫలాల పట్ల అనాసక్తితో నిర్వహించటం; చిత్త, నిరోధంబు= మనఃప్రవృత్తులను అదుపులో 
పెట్టుకొనటం; అను= అనే; ఎనిమిదింటను= పై ఎనిమిది అంశాలను; కర్మ+అనుష్టానంబు+చేసిన= (క్రియారూపాన నిర్వహించిన; 
మహా+ఆత్ములు= గొప్ప ఆత్మ(మనసు)కల మహానుభావులు; తమ, తమ= వారివారి; తపస్‌+మహత్తంబునన్‌+చేసి= తపస్సు 
యొక్క (ప్రభావంవలన; సంసారంబున్‌= ఐహిక జీవితబంధాన్ని; జయింతురు= గెలుస్తారు; నీవును(ఓధర్మరాజా!); శుశ్రూషా, 
శ్రవణ, (గహణ, ధారణా+ఊ హ+ అపోహ+అర్హ, విజ్ఞాన, తత్వజ్ఞాన, సమన్వితుండవు= (గురుసేవ, వినటం, విన్నదాన్ని 
ఆకళింపు చేసికొనటం, (అవసరమైనదాన్ని) ఊహించటం, అనవసరమైనదాన్ని భావననుండి తొలగించుకొనటం, వస్తువులను 
గురించిన విజ్ఞానం (తెలివితేటలు), వివిధ వేదాంత దర్శనాల పరిజ్ఞానం అనే వాటితో కూడిన వాడివి; నీ చేతన్‌+ 
ప్రారబ్దంబులు+ఐన+అవి= నీచేత ఆరంభించబడినట్టివి; సర్వంబులును= అన్ని కార్యములును; సంపన్నంబులు+అగున్‌= 
అభ్యున్నతిని పొందుతాయి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 17 


తాత్సర్యం: చిత్తవృత్తినుండి పుట్టిన కామంలో తగుల్కొన్న మనస్సుచేత (ప్రేరేపించబడినవైన చెవి మొదలైన 
ఇంద్రియాలు, ఇంద్రియార్జాలలో తిరుగాడుతుండటం వలన, దేహధారులు శబ్దం మొదలైన ఇంద్రియాలకు 
సంబంధించిన కోరికలు అనే బాణాలచేత కొట్టబడినవారై, వెలుగు పైని లోభంచేత అన్నిలోపడే మిడతలవలె 
దుఃఖాగ్నిలో పడి తమను తాము తెలిసికొనలేక అజ్ఞానంచేత, కార్యాలుచేయటంలోని అభిలాషచేత సంసారచ(క్రంలో 
తిరుగుతుంటారు. బ్రహ్మ మొదలు గడ్డివరకు ఉండే (ప్రాణుల స్వభావాల పట్ట రాగద్వేషాలు విడిచినవారై, 
ప్రేమాసూయలను వదలి, వేదాలలో చెప్పబడిన సరైన చిత్తవత్తిని ఏర్పరచుకోవటం, ఇంద్రియాలను వశం చేసికొనటం, 
యథోచితమైన దీక్షను స్వీకరించటం, గురుసేవ, ఆహారం తినటంలో నియమం, చదువులను వల్లైవేయటం, ఫలితంపట్ల 
ఆసక్తిలేకుండ కర్తవ్యాలను నిర్వహించటం, మనః॥ప్రవృత్తిని అదుపులో పెట్టుకోవటం- అనే ఈ ఎనిమిది అంశాలను 
కియారూపాన నిర్వహించిన మహాత్ములు తమతమ తపఃప్రభావంవలన సంసారాన్ని గెలుస్తారు. ఓ ధర్మరాజా! 
నీవుకూడ గురుసేవ, వినటం, విన్నదాన్ని అర్థం చేసికొనటం, అర్థం చేసికొన్న విషయాన్ని స్థిరంగా మనస్సులో 
నిల్పుకొనటం, అవసరమైన దాన్ని ఊహించటం, అనవసరమైనదాన్ని భావననుండి తొలగించుకొనటం, వస్తువిజ్ఞానం, 
వేదాంతాది శాస్త్రపరిజ్ఞానం అనేవాటితో కూడినవాడవు. కావున నీచేత ప్రారంభించబడిన అన్ని పనులూ అభ్యున్నతిని 


పొందుతాయి. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. మహాభారతం (ప్రకారం మహాత్ములు చేయవలసిన కర్మానుష్టానాలు వేదచోదితాలైనవి 
ఎనిమిది: 1. సమ్యక్సృంకల్ప సంబంధం 2. ఇంద్రియ నిగ్రహం 3. వ్రతవిశేషం 4. గురుసేవనం 5. ఆహార యోగం 6. 
ఆగమాధ్యయనం 7. కర్మసన్న్యాసం &. చిత్తనిరోధం- ఇది ఒక అష్ట్రాంగయోగం. బౌద్దదర్శనం (ప్రతిపాదించిన అష్టాంగయోగం 
కూడ ఇచట అనుశీలించతగింది. 1. సమ్యగ్దుష్టి 2; సమ్యకృంకల్పం 3. సమ్యగ్వచనం 4. సమ్యక్కర్మ 5. సమ్యగ్టీవిక 6. 
సమ్యక్కృషి 7. సమ్యక్క్యృతి 8. సమ్యక్సమాధి. పతంజలి మహర్షి యోగదర్శనంలో ఒక అష్టాంగయోగాన్ని ప్రతిపాదించాడు. 
అది ఈవిధంగా ఉంది: 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 
8. సమాధి. మహాభారతంలోని ప్రవచనంలో విద్యావిషయకమైన మరొక అష్టాంగ యోగం కూడ (ప్రతిపాదించబడింది. 
1శుశూష 2. శ్రవణం 3. (గహణం. 4. ధారణ. 5. ఊహ. 6. అపోహ 7. అర్హవజ్ఞానం 8. తత్తజ్ఞానం. బిజ్ఞాసువు లందరు 
విద్యాభ్యాసంలో సై అష్టాంగయోగాన్ని ఆకళింపు చేసికొనాలి. 


క  వసురుద్రాదిత్యాదులు । వసుధేశ! తపంబు గౌరవంబున నైశ్వ 

ర్యసమృద్దులైరి; తపమునఈ. | బ్రసిద్ధముగ నిష్టసిద్ధి వడయుము నీవున్‌. 34 
ప్రతిపదార్థం: వసు, రుద్ర+ఆదిత్య+ఆదులు= వసువులు, రుద్రులు, ఆదిత్యులు (అదితిపుత్రులు - సూర్యులు) మొదలైనవారు; 
వసుధా+-ఈశ!= ఓరాజా! (భూమికి ఈశుడవైనవాడా!); తపంబు, గౌరవంబునన్‌= తపస్సుయొక్క మాహాత్మ్యంవలన; ఐశ్వర్య 
సమృద్దులు= సంపన్నులు; ఐరి; తపమునన్‌= తపస్సుచేత; (ప్రసిద్దముగన్‌= అందరికి తేటతెల్లం అయ్యేటట్టుగా; నీవున్‌= 
నీవుకూడ; ఇష్టసిద్ది= అభీష్టాన్ని; పడయుము= పొందుము. 


తాత్పర్యం: వసువులు, రుద్రులు, ఆదిత్యులు మున్నగువారు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగారు. నీవు 
కూడ తపస్సు చేసి నీ ఈప్పితాలను ఈడేర్చుకో. 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తపస్పిద్దులైనవారు దమ తలంచిన దానిన క్రమంబునం బడయుదురు; గావున నీవు నుపశమవంతుండవై 
తపంబు సేసి యోగార్హసిద్ది వడసి, బ్రాహ్మణుల ననుచరించుచు నీ మనోరథంబు సఫలంబు సేయు మనిన 
శౌనకవచనంబు సేకొని భ్రాతృమధ్యగతుందైన ధర్మతనయుండు ధౌమ్యునకు నమస్కరించి యిట్లనియె. 35 


ప్రతిపదార్థం: తపన్‌+సిద్దులు+ఐనవారు= తపస్సులో ఫలితం పొందినవారు; తమ, తలంచిన, దానిన్‌+అ= తాము 
సంకల్పించినదాన్నే; [క్రమంబునన్‌= వరుసగా; పడయుదురు= పొందుతారు; కావునన్‌= కాబట్టి; ఈవు= ఓ ధర్మరాజా!; 
ఉపశమవంతుండవు+ఐ= ఓర్పుకలవాడివై; తపంబు+చేసి= తపస్సు చేసి; యోగ+అర్హ, సిద్ది= యోగంలో సాఫల్యం; పడసి= 
పొంది; బ్రాహ్మణులన్‌= విప్రులను; అనుచరించుచు= అనుసరిస్తూ; నీ మనోరథంబు= నీకోరిక; సఫలంబు+చేయుము= 
ఈడేర్చుకొనుము; అనిన; శౌనక, వచనంబు+చేకొని= శౌనక మహర్షి చెప్పిన మాటలు అంగీకరించి; (భ్రాతృ, మధ్య, 
గతుండు+ఐన= సోదరుల మధ్య ఉన్నట్టి; ధర్మతనయుండు= ధర్మరాజు; ధౌమ్యునకు= తమ పురోహితుడైన ధౌమ్యుడికి; 
నమస్కరించి= అభివాదం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దీక్షతో తపస్సు చేసినవారు వారి కోర్కెలను నెరవేర్చుకొనగలరు. ఓ ధర్మరాజా! నీవు కూడ తపస్సు 
చేసి, బ్రాహ్మణులను అనుసరిస్తూ నీ కోరికలను ఈడేర్చుకో'- అని శౌనకమహర్షి చెప్పగా సోదరులమధ్య ఉన్న 
ధర్మరాజు ధౌమ్యుడికి నమస్కరించి ఆయనతో ఇట్టా అన్నాడు. 


తే. 'వనమునకు వచ్చి నవయంగ వలవ దుడుగు(; డనిన నుడుగక; 'మీతోన యరుగుదెంతు” 
మనిరి బ్రాహ్మణుల్‌; వీరి కాహార మే యు । పాయమున నుగ్రవనమున( బడయ నేర్తు? 36 


ప్రతిపదార్థం: వనమునకు= అరణ్యానికి; వచ్చి= ఏతెంచి; నవయంగ, వలవదు= బాధ పడవద్దు; ఉడుగుండు+అనినన్‌= 
మానండని చెప్పినప్పటికీ; ఉడుగక= మానక; మీతోన్‌+అ= మీతోనే; అరుగుదెంతుము+అనిరి= వస్తామన్నారు; బ్రాహ్మణుల్‌= 
విప్రులు; వీరికి; ఆహారము= భోజనం; ఏ, ఉపాయమునన్‌= ఏ వెరవున; ఉగ్రవనమునన్‌= భయంకరమైన అడవిలో; పడయన్‌, 
నేర్తున్‌= సంపాదించగలను? 


తాత్సర్యం: అయ్యలారా! మేము చేసేది వనవాసం. మీరు మాతో అడవికి రావద్దని చెప్పి బ్రతిమాలుకొన్నప్పటికీ 
వినక, వస్తామన్నారు బ్రాహ్మణులు. భయంకరమైన అడవిలో వీరికి నేను ఏవిధంగా ఆహారం సమకూర్చి పెట్టగలను? 


వ. వీరల విడువ నోప; నేమి సేయుదు”? ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, ధర్మరాజున 
కిట్లనియె. 37 


ప్రతిపదార్థం: వీరల= ఈ బ్రాహ్మణులను; విడువన్‌+ఓపన్‌= విడిచి పెట్టజాలను; ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; 
అనిన; విని; ధౌమ్యుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; చింతించి= యోచించి; ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: నాపైని మిక్కిలి ప్రేమతో నా కష్టాలను పంచుకొనటానికి ఇచ్చగించి నాతోపాటు వనవాసం చేయటానికి 
వచ్చిన ఈ (బ్రాహ్మణోత్తములను నేను విడవజాలను, వీరలకొరకు నేను ఏమి చెయ్యాలి?” - అని ధర్మరా జనగా, 
అతడితో పురోహితుడైన ధౌమ్యుడు ఇట్లా పలికాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 19 


©. 'భూతరాశి దొల్లి పుట్టి బుభుక్షాభి | తప్తమయిన( జూచి తద్దయంబు 
నపనయింప( గడ(గి యదితిసుతాగ్రణి | గమలబాంధవుండు గరుణతోడ. 38 
ప్రతిపదార్థం: భూతరాశి= ప్రాణికోటి; తొల్లి= పూర్వకాలంలో; పుట్టి; బుభుక్షా+అభితప్తము+అయినన్‌= ఆకలిచేత మాడగా; 


చూచి; తద్‌+భయంబున్‌= ఆ భీతిని; అపనయింపన్‌+కడ(గి= పోగొట్టటానికి పూని; అదితి, సుత+అ(గ్రణి= అదితిసుతులలో 
మేటిఅయినవాడు; కమల, బాంధవుండు= (పద్మాలకు చుట్టం) సూర్యుడు; కరుణతోడ= దయతో. 


తాత్సర్యం: 'పూర్వకాలంలో బీవకోటి ఉద్భవించి ఆకలిచేత మలమలమాడుతుంటే చూచి ఆ భయాన్ని 

తొలగించటానికి పూనుకొని సూర్యుడు దయతో - 

వ. ఉత్తరాయణగతుండై యుర్వీరసంబు పరిగ్రహించి, దక్షిణాయనగతిం బర్దన్యభూతుండై యోషధులం బడసి, 
రాత్రులయందు( జంద్రకిరణామృతంబునం జేసి వానిందడుపుచు వర్ణించి, యం దన్నంబు పుట్టించి, 
ప్రజారక్షణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయంబని యెజింగి, తొల్లి భీమవైన్య కార్తవీర్య 
నహుషాదులు యోగసమాధి నిష్టితులై సూర్యభజనంబున నన్నంబుబడసి యాపదలవలనం బ్రజల సముర్ధరించిరి 
గావున. 39 


ప్రతిపదార్థం: ఉత్తర+అయన+గతుండై= ఉత్తర దిక్కుగా పయనించినవాడై; ఉర్వీరసంబు= భూమిలోనిసారం; పరి[గ్రహించి= 
స్వీకరించి; దక్షిణ+అయన, గతిన్‌= దక్షిణ దిశగా పయనించినవాడై; పర్దన్యభూతుండై= మేఘుడై; ఓషధులన్‌+పడసి= వరి, 
గోధుమ మున్నగు సన్యములను (పైరులను) (బీజరూపంలో) పొంది; రాత్రుల+అందున్‌= రాత్రివేళలలో; చంద్ర, 
కిరణ+అమృతంబునన్‌+చేసి= చంద్రుడియొక్క కిరణాలనుండి (స్రవించే అమృతంవలన; వానిన్‌= ఆ ఓషధులను; తడుపుచు; 
వర్ణించి= సపెంపొందింపజేసి; అందు+అన్నంబు+పుట్టించి= వాటినుండి అన్నాన్ని ఉద్భవింపజేసి; ప్రజా, రక్షణంబు+చేయుటన్‌+చేసి= 
ప్రజలను రక్షించటంచేత; అన్నంబు= అన్నం; ఆదిత్యమయంబు+అని= సూర్యుడితో నిండిందని; ఎణీంగి= తెలిసికొని; 
తొల్లి= పూర్వకాలంలో; భీమ, వైన్య, కార్తవీర్య, నహుష+ఆదులు= భీముడు, వైన్యుడు (పృథువు), కార్తవీర్యుడు, నహుషుడు 
మున్నగువారు; యోగసమాధి నిస్టితులు+ఐ= యోగంవలన ఏర్పడే సమాధిలో ఉన్నవారై; సూర్య భజనంబునన్‌= సూర్యుడిని 
ఆరాధించటంవలన; అన్నంబున్‌= ఆహారమును; పడసి= పొంది; ఆపదలవలనన్‌= ఆపదలనుండి; (ప్రజల= జనులను; 
సముద్దరించిరి= మిక్కిలి కాపాడారు; కావున= కాబట్టి. 


తాత్సర్యం: సూర్యుడు ఉత్తర దిక్కుగా పయనించి భూసారాన్ని (క్రోలి, దక్షిణ దిక్కుగా పయనించి మేఘ రూపుడై 
ఓషధులను సమీకరించి, చంద్ర కిరణాల ద్వారా ఆ ఓషధులను పెంపొందించి, వాటి నుండి అన్నాన్ని పుట్టించాడు. 
తద్ద్వారా ప్రజారక్షణం చేశాడు. అందువలన అన్నం సూర్యమయమని తెలిసికొని పూర్వకాలంలో భీమ, వైన్య, 
కార్తవీర్య, నహుషాదులు సూర్యుడిని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజలను కాపాడారు. కాబట్టి. 


విశేషం: ఓషధి: ఒకసారి ఫలించి నశించేది (వరి గోధుమ మొ॥ పైరులు) జౌషధము: మందుకు ఉపయోగపడు మొక్క మొ॥నది) 


లయగ్రాహె. 
వారిరుహమిత్తు నమరోరగమునిద్యుచర । చారణగత ప్రణుతచారుగుణు లోకా 
ధారు నఖిలశ్రుతిశరీరు హరిశంకర స | రోరుహభవప్రతిము దారుణతమిస్రా 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


వారణ మరీచి పరిపూరిత దిగంతరుని । భూరికరుణానిరతు సూరు( ద్రిజగద్ర 
క్షారతు సహస్రకరు( గోరి భజియింపుము; మ । నోరథఫలంబు లగు భూరమణ! నీకున్‌”. 40 


ప్రతిపదార్థం: వారి రుహ మి(త్రున్‌= నీటిలో పుట్టిన పద్మాలకు నెచ్చెలిని అంటే సూర్యుడిని; అమర+ఉరగ, ముని, ద్యుచర, 
చారణ గణ, ప్రణుత, చారు, గుణున్‌= దేవతలచేత, పాములచేత, మునులచేత, ఆకసంలో చరించే వారిచేత, దేవగాయకులచేత 
స్తుతించబడిన మనోహరమైన గుణాలు కలవాడిని; లోక+ఆధారున్‌= లోకాలకు ఆధారమైనవాడిని; అఖిల, (శ్రుతి, శరీరున్‌= 
సమస్త వేదాలు శరీరంగా కలవాడిని; హరి, శంకర, సరోరుహభవ, (ప్రతిమున్‌= విష్ణువుతో, శివుడితో, (బహ్మదేవుడితో 
సమానుడైనవాడిని; దారుణ, తమి(స్రా, వారణ, మరీచి, పరిపూరిత, దిక్‌+అంతరుని= ఘోరమైన చిమ్మచీకట్లను నివారించే 
కిరణాలతో నింపబడిన దిగంతరాలు గలవాడిని; భూరి, కరుణా, నిరతున్‌= గొప్ప దయకలవాడిని; సూరున్‌= సూర్యుని, 
త్రిజగత్‌, రక్షా, రతున్‌= మూడులోకాలను రక్షించటంలో ఇష్టం కలవాడిని; సహ(స్రకరున్‌= వేయి కిరణాలు కలవాడిని; కోరి= 
పూని; భబియింపుము= పూజించుము; భూరమణ!= ఓరాజా!; నీకున్‌= నీకు; మనోరథ, ఫలంబులు+అగున్‌= కోరికలు 
ఈడేరుతాయి. 


తాత్సర్యం: ఓరాజా! నీవు సూర్యుడిని పూజించుము. నీ కోరికలు ఈడేరుతాయి. అతడు గొప్ప మాహాత్మ్యం 
కలవాడు. పద్మాలకు మిత్రుడు. అతడిని దేవతలు, పాములు, మునులు, చారణులు నమస్కరించి పూజిస్తూ 
ఉంటారు. అతడు సమస్తవేదరూపుడు. విష్ణువుతో, శివుడితో, (బ్రహ్మదేవుడితో సమానుడు. తన వేవెలుగులతో 
చిమ్మచీకట్లను పోగొట్టి, దిగంతరాలను (ప్రకాశింపజేసేవాడు. గొప్పదయ కలవాడు. మూడులోకాలను రక్షించటానికి 
పూనిక వహించి ఉన్నవాడు'. 


విశేషం: ఈ వృత్తంలో (ప్రతిపాదంలోనూ భ,జ,స,న,భ,జ,స,న,భ,య అనే గణాలు వరుసగా ఉంటాయి. ఇందులో ప్రాసయతులు 
మూడు చోట్ల కూర్చబడతాయి. అంటే 10, 18, 26 అక్షరాలు ప్రాసయతిమై(త్రితో ఉంటాయి. ప్రాసనియమం ఉన్నది. 


వ. అని ధొమ్యుండు విశుద్దాత్ముండైన ధర్మరాజునకు సూర్యుం డర్యముండు భగుండను నివి మొదలుగా గల 
నామంబుల యష్మోత్తరశతంబు నభీష్ట సిద్దిప్రదం బయినదాని విస్పష్టార్థ వర్ణోచ్చారణంబును 
విధియుక్తంబునుగా నుపదేశించి, 'దీనిం దొల్లి యింద్రువలన నారదుండు వడసె; నారదువలన వసువనురాజు 
వడసె; నాతనివలన నేను వడసితి; నేను నీ కిచ్చితి; నిది దేవనిర్మితంబు; దీన నాదిత్యు నతిభక్తి నారాధింపు' 
మనిన. 41 


ప్రతిపదార్థం: అని; ధౌమ్యుండు; విశుద్ద+ఆత్ముండు+ఐన= మిక్కిలి పవిత్రమైన మనస్సుకల వాడైన; ధర్మరాజునకు= 
ధర్మపుత్రుడికి; సూర్యుండు, అర్యముండు, భగుండు, అను+ఇవి; మొదలుగాన్‌+ కల; నామంబుల= పేర్గుకల; అష్టోత్తరశతంబున్‌= 
నూట ఎనిమిదింటిని; అభీష్ట, సిద్ది, ప్రదంబు+అయినదాని= కోరినట్టి కోరికలు నెరవేర్చే దానిని (స్తోత్రాన్ని); విస్పష్ట* అర్థ+ 
వర్ష+ఉచ్చారణంబును= మిక్కిలి స్పష్టమయిన భావాన్ని, అక్షరాన్ని, ఉచ్చారణను కలుగునట్టుగా; విధి, యుక్తంబును+కాన్‌= 
శాస్త్రం నిర్దేశించిన ప్రకారం కలదగునట్టుగా; ఉపదేశించి= ఉపదేశం చేసి; దీనిన్‌= దీనిని; తొల్లి= పూర్వం; ఇంద్రువలన= 
ఇం(ద్రుడివలన; నారదుండు; పడసెన్‌= పొందాడు; నారదువలన; వసువు, అనురాజు; పడసెన్‌; ఆతనివలన; నేను; పడసితి= 
పొందాను; నేను; నీకు+ఇచ్చితిన్‌; ఇది; దేవనిర్మితంబు= దేవతలచేత కూర్చబడింది; దీనన్‌= దీనివలన(ఈమంత్రంవలన); 
ఆదిత్యున్‌= సూర్యుడిని; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తిభావంతో; ఆరాధింపుము= పూజించుము; అనినన్‌= అని అనగా. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 21 


తాత్పర్యం: పాండవపురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుకు ఆదిత్యనామాలు (పేర్టు) నూటెనిమిదింటిని, సుస్పష్టమైన 
అర్థాలు వివరించి చెప్పి, సరైన ఉచ్చారణను నేర్పి ఉపదేశించాడు. ఆ మంత్రాలు నారదుడికి ఇంద్రుడు, ఇంద్రుడు 
వసురాజుకు, వసురాజు ధౌమ్యుడికి ప్రసాదించినవి. ధౌమ్యుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఆ మంత్రోపాసనవలన 
అభీష్టప్రాప్తి అవుతుందని ధౌమ్యుడు ధర్మరాజుకు తెలిపాడు. 


విశేషం: మంత్రోపాసనలో ముఖ్యంగా గమనించవలసిన అంశాలు: (1) సుస్పష్టమైన అర్థాన్ని తెలుసుకోవాలి (2) (ప్రతి 
అక్షరానికి ఉచ్చారణ తెలియాలి. మూలంలో ఉండే సూర్య అష్టోత్తరశతాన్ని నన్నయ సంగ్రహం చేశాడు. 


ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట (సం. 3-3-13) 


(ఈక 


హెతుండైన తన పురోహితు నుపదేశంబు । పేర్మితో జేకొని ధర్మసుతుండు 

నెమ్మి బుష్క్పోపహారమ్ముల నాదిత్యు( । బూజించి, భాగీరథీజలంబు 

లం దుండి విషయంబులం దింద్రియంబుల | నమలవ్రతానుభావమున నుడిచి, 
వాయుభోజను(డు( బ్రాణాయామపరుండు నై । సూర్యాదినామముల్‌ సూర్యుగుటిచి 


ఆ. జపము సేయుచున్న( దపను. డాతనికి( బ్ర । త్యక్షమయి త్రిలోకచక్షు. డమర 
వరు(డు దురితహరుండు తరణి త్రయీమూర్తి |! వనజమిత్తు( డిట్టు లనియెం గరుణ. 42 


ప్రతిపదార్థం: హితుండు+ఐన= తనకు ఇష్టుడైన; తన, పురోహితు+ఉపదేశంబు= తన మేలు కోరే విప్రుడి బోధనం; 
పేర్మితోన్‌= గౌరవంతో; చేకొని= (గ్రహించి; ధర్మసుతుండు= ధర్మరాజు; నెమ్మిన్‌= పూనికతో; పుష్ప+ఉపహారమ్ములన్‌= 
పూలకానుకలతో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పూజించి= అర్చించి; భాగీరథీ, జలంబుల+అందు+ఉండి= గంగానదినీటిలో 
నిలిచి; విషయంబులందు= ఇంద్రియార్జాలలో; ఇంద్రియంబులన్‌= ఇంద్రియాలను (త్వక్కు మొదలయిన వాటిని); అమల, 
'వ్రత+అనుభావమునన్‌= స్వచ్చమైన (వ్రతదీక్షతో; ఉడిచి= అదుపులో పెట్టి (ఉడిగించి); వాయు భోజనుండున్‌= గాలిని మాత్రమే 
ఆహారంగా స్వీకరించినవాడున్నూ; (ప్రాణాయామపరు(డున్‌+ఐ= (ప్రాణాయామాన్ని చేసినవాడున్నూఅయి; సూర్య+ఆది, 
నామముల్‌= సూర్యుడు మున్నగు పేర్లను; సూర్యుగుజిచి= సూర్యుడిని గురించి; జపము, చేయుచు+ఉన్నన్‌= దీక్షతో 
వల్లెవేస్తుండగా; ఆతనికిన్‌= ఆధర్మరాజుకు; (త్రిలోక, చక్షుండు= మూడులోకాలకు నేత్రమైనవాడు; అమరవరుండు= దేవతలలో 
శ్రేష్టుడు; దురిత, హరుండు= పాపాలను పోగొట్టేవాడు; తరణి= చీకటి నుండి తరింపజేయువాడు; త్రయీమూర్తి= మూడు 
వేదాలు రూపం తాల్సినవాడు; వనజ మి(త్రుడు= కమలములకు నెచ్చెలి అయిన; తపనుండు= సూర్యుడు; (ప్రత్యక్షము+అయి= 
సాక్షాత్కరించి; కరుణన్‌= దయతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: తన పురోహితుడైన ధౌమ్యుడు చేసిన ఉపదేశం ప్రకారం ధర్మరాజు గంగాజలాలలో నిలిచి, నిష్టతో 

సూర్యుడినిగురించి అష్టోత్తరశతనామాలు ఉచ్చరిస్తూ జపం చేశాడు. అంత వేదస్వరూపుడు, పాపహరుడు, పద్మాలకు 

మిత్రుడు, ముల్లోకాలకు నేత్రమైన వాడు అయిన సూర్యుడు అతడికి ప్రత్యక్షమై దయతో ఇట్టా అన్నాడు. 

వ. “నీ తపమునకు మెచ్చితి; నీ వరణ్యంబున నుండ. గల పండ్రెండేండ్లును వన్యఫలమూలశాకంబులు నీ మహాన 
సంబున ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై యక్షయంబులైన చతుర్విధాహారంబులగు” నని యొక్క 
తామ్రస్థాలి యిచ్చి, వరం బిచ్చి వనజహితుం డంతర్శితుం డైన. 43 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ తపమునకు= నీ తపస్సుకు; మెచ్చితి; నీవు+అరణ్యంబునన్‌+ఉండన్‌+కల= నీవు అడవిలో ఉండే; 
పండ్రెండు+ఏండ్డును= పన్నెండు సంవత్సరాలున్నూ; వన్య, ఫల, మూల, శాకంబులు= అడవిలో ఉండే పండ్డు, వేళ్ళు, 

(30) (30) 
కాయగూరలు; నీ మహానసంబున= నీ వంట ఇంట్లో; (ద్రుపదరాజ పుత్రిచేత= (ద్రౌపదిచేత; సాధితంబులు+ఐ= సంస్కరింపబడినవై 
(వండబడినవై); అక్షయంబులు+ఐన= తరుగనివైన; చతుర్‌+విధ+ఆహారంబులు+అగున్‌+అని= నాలుగు విధాల వంటకాలు 
తయారవుతాయని; ఒక్క; తామ్రస్ట్రాలి= రాగి పాత్ర; ఇచ్చి; వరంబు+ఇచ్చి= వరాన్ని అనుగ్రహించి; వనజ, హితుండు= 
సూర్యుడు; అంతర్హితుండు+ఐనన్‌= మాయం కాగా. 


తాత్సర్యం: 'నీ తపస్సు నాకు నచ్చింది. నీవు అడవిలో ఉండే పండ్రెండు సంవత్సరాలు, అడవిలో లభించే పండ్లు, 
వేళ్ళు, కాయగూరలు నీ పాకశాలలో (ద్రౌపదిచే వండబడి తరుగని నాలుగు విధాలైన వంటకాలుగా ఏర్పడగల' వని 
చెప్పి, ఒక రాగిపాత్ర నిచ్చి సూర్యుడు మాయ మయ్యాడు. 


విశేషం: భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం - అనేవి నాలుగు విధాలైన ఆహారాలు. 


చ.  అదడరంగ ధర్మనందను( డహర్పతిచేత వరంబు పేర్మితోC 
బడసి మహీసురోత్తముల భవ్యుల( బల్వుర నిర్వహించె న 
ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండిన శాకమూలముల్‌ 
గడు రుచి నిష్టభోజనసుఖంబుల( దృప్తులం జేయుచుండంగన్‌. 44 


ప్రతిపదార్థం: అడరంగన్‌= అతిశయించేటట్టుగా; ధర్మనందనుండు= ధర్మసుతుడు; అహః+పతిచేత= పగటికి పతి అయిన 
సూర్యుడిచేత; పేర్మితోన్‌= గొప్పతనంతో; వరంబు= వరం; పడసి= పొంది; మహీసుర+ఉత్తములన్‌= బ్రాహ్మణోత్తములను; 
భవ్యులన్‌= పూజించతగిన వాళ్ళను; పల్వురన్‌= పెక్కుమందిని; నిర్వహించెన్‌= భరించాడు; అప్పుడు; (ద్రుపద+అధిరాజ, 
సుత= (ద్రౌపది (ద్రుపదమహారాజు కూతురు); పొల్పుగన్‌= చక్కగా; వండిన; శాక, మూలముల్‌= కాయగూరలు, వేళ్ళు; కడు= 
మిక్కిలి; రుచిన్‌= రుచితో; ఇష్ట, భోజన, సుఖంబులన్‌= కోరిన తిండివలన కలిగిన సుఖాలచేత; తృప్తులన్‌= తృప్తిచెందిన 
వాళ్ళనుగా; చేయుచుండంగన్‌= చేస్తుండగా. 


తాత్సర్యం: ధర్మరాజు సూర్యుడివలన అతిశయమైన వరాన్ని పొంది, ఆ అక్షయపా(త్రలో (ద్రౌపది చక్కగా వండిన 
శాకమూలాలు మిగుల రుచికరాలైన వివిధ భోజనపదార్థాలుగా మారి, వాళ్లందరినీ సంతృప్రిపరుస్తూ ఉండగా - 
ఎందరో బ్రాహ్మణోత్తములను చక్కగా పోషించగలిగాడు. 


వ. ఇట్లనేకసహస్ర మహీసురవరుల ననుదినంబును నభిమత భోజనంబులం దనిపి, విఫుసామృత 
భోజనంబులం దృస్తులైన తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్తిక యుపయోగించుచుండం గొన్నిదినంబు 
లంద యుండి, పాండవులు బ్రాహ్మణులచేతం గృతన్వస్యయనులై బ్రహ్మర్నిసంవుంబులతో. 
గామ్యకవనంబున కరిగి; రంత నిట ధృతరాష్తుండు విదురుం బిలిపించి “నీవు భార్గవుకంటె బుద్దిమంతు( 
డవు; పాండవ కౌరవులకు సముండవు; సమ్మతుండవు, చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా?' రనిన 
విదురుం డిట్లనియె. 45 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అనేక సహస్ర, మహీ సుర, వరులన్‌= పెక్కువేల (బ్రాహ్మణశ్రేష్ణులను; అనుదినంబునున్‌= 
నిత్యమున్నూ; అభిమత, భోజనంబులన్‌+తనిపి= ఇష్టమైన ఆహారాలతో సంతృప్తి కలిగించి; విఘస+అమృత, భోజనంబులన్‌= 
అతిథులు తిన్న పిమ్మట మిగిలిన, 'యజ్ఞం'లో దేవతలకు సమర్పించగా శేషించిన ఆహారాలతో; తృప్తులు+ఐన= సంతుష్టి 
చెందిన వారైన; తన పతుల= తన భర్తల; భుక్తశేషంబు= తినగా మిగిలిన ఆహారం; (ద్రుపదపుతత్రిక= (ద్రౌపది; 
ఉపయోగించుచుండన్‌= స్వీకరిస్తుండగా; కొన్ని దినంబులు= కొన్ని రోజులు; అందు+అ, ఉండి= అచటనే నివసించి; 
పాండవులు, బ్రాహ్మణులచేతన్‌; కృత, స్వస్తి+అయనులై= ప్రయాణంలో శుభం కలుగుగాక అనే దీవనలు పొందినవారై; 
(బ్రహ్మ+బుషి సంఘంబులతోన్‌= బ్రాహ్మణులైన బుషుల సముదాయంతో; కామ్యకవనంబునకు= కామ్యకం అనే పేరున్న 
అడవికి; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌; ఇట; ధృతరాష్రుండు; విదురున్‌+పిలిపించి; నీవు; భాగ్గవుకంటెన్‌= శు(క్రుడికంటె; 
బుద్దిమంతు(డవు= తెలివితేటలు కలవాడివి; పాండవ, కౌరవులకు; సముండవు= సమానుడివి; సమ్మతుండవు= 
అంగీకరించబడేవాడివి; చెప్పుము; ఇంకన్‌; ఆ+పాండవులు; ఏమి, చేయువారు?= ఏమి చేయగలరు?; అనినన్‌= అని 
అడుగగా; విదురుండు= విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా (ప్రతిదినం వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ జరుగుతూ ఉండింది. యజ్ఞావశిష్టాన్ని, 
అతిథిభుక్తశేషాన్ని పాండవులు భుజించేవారు. ద్రౌపది తన భర్తల భుక్తశేషాన్ని తింటూ ఉండేది. ఆ విధంగా 
పాండవులు కొన్ని రోజులు అక్కడనే నివసించి, పిమ్మట బ్రాహ్మణుల దీవనలు పొంది, బ్రహ్మర్షి సంఘాలతో కలిసి 
కామ్యకవనానికి వెళ్ళారు. అంత, ఇక్కడ ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించి “నీవు శుక్రుడికంటె బుద్దిమంతుడివి; 
కురుపాండవులకు సమానుడివి, సమ్మతుడివి' అని పొగడి “ఇక మీద ఆ పాండవులు ఏమి చేయగలరని 
ప్రశ్నించాడు. విదురుడు అతడికి ఇట్లా బదులు పలికాడు. 


మత్తకోకిల. 
'దేవమూర్తులు పాండుపుత్తులు ధీరచిత్తులు వారి పెం 
పీ వెటుంగనివా(డవే ధరణీశ! వాయుసుతుండు గాం 
డీవియున్‌ భుజవిక్రమప్రకటీకృతుల్‌ వివిధాస్త్ర వి 
ద్యావిశేషులు వైరివీరుల( దక్కనిత్తురె పోరులన్‌. 46 


ప్రతిపదార్థం: దేవమూర్తులు= దేవతల ఆకారాల వంటి ఆకారాలు కలవారు; ధీరచిత్తులు= ధైర్యంతో కూడిన మనస్సు 
కలవారు; పాండు పుత్రులు= పాండవులు; వారి, పెంపు= వారి గొప్పతనం; ధరణీశ!= ఓ మహారాజా! (ధృతరాష్టుడా!); 
ఈవు+ఎబుంగని వాండవు+ఏ= నీవు తెలియనివాడివా; వాయు, సుతుండు=(గాలిదేవరకొడుకు) భీముడు; గాండీవియున్‌= 
(గాండీవం అనే విల్లు కలవాడు) అర్జునుడు; భుజ, విక్రమ, ్రకటీకృతుల్‌= భుజ పరాక్రమంచేత ప్రకటించబడిన వాళ్ళు; 
వివిధ+అ'స్త్ర విద్యా, విశేషులు= సెక్కు అస్రాలకు సంబంధించిన పరిజ్ఞానంలో గొప్పవాళ్ళు; వైరి వీరులన్‌= శత్రు వీరులను; 
పోరులన్‌= యుద్దాలలో; తక్కన్‌+ఇత్తురె= మిగుల నిస్తారా? 


తాత్సర్యం: “పాండవులు దేవతాంశసంభూతులు, ధైర్యశాలురు. ధృతరాషష్టమహారాజా! వారి గొప్పతనం నీకు తెలియనిది 
కాదు. భీముడు, అర్హునుడు తమ పరా(క్రమంచేత లోకానికి (ప్రసిద్దులు; వివఐధాస్తసంపన్నులు. వారు యుదాలో 

జ ఠా 6. ee! 
శత్రువులను బ్రతుకనిస్తారా? 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అస్త్రం = మంత్రయుక్తంగా ప్రయోగించే బాణం. శస్తం= ఆయుధ విశేషం. ఈ వృత్తంలో పాదానికి 18 అక్షరాలు. 
ప్రతిపాదంలోనూ ర, స, జ, జ, భ, ర అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


క. మొనసి యధర్మద్యూతం । బున భేదము వుట్టు బాండుపుత్తులకును నీ 
తనయుల కని మును చెప్పిన । విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడంకన్‌. 47 


ప్రతిపదార్థం: మొనసి= పూని; అధర్మ, ద్యూతంబునన్‌= మోసపు జూదంవలన; పాండుపు(త్రులకును= పాండవులకున్నూ; 
నీ తనయులకు= నీ కొడుకులకున్నూ; భేదము= కలత; పుట్టున్‌= ఏర్పడుతుంది; అని= అంటూ; మును= ముందుగా; 
చెప్పిన= చెప్పినప్పటికీ; వినన్‌+ఒల్లక= వినటానికి ఇష్టపడక; కడంకన్‌= పూనికతో; కొడుకు, పలుకు= (నీ) కుమారుడి మాట; 
వింటివి=విని ఉన్నావు. 


తాత్సర్యం: మోసపుజూదంవలన పాండవులకూ కౌరవులకూ వైరం ఏర్పడుతుందని నేను నీకు మొదటేచెప్పి 
ఉన్నాను కదా! నీవు నామాటలు లెక్క పెట్టక నీ కొడుకు దుర్యోధనుడిమాటనే పాటించావు. 


వ. ఇంక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బడయంబడిన రాజ్యంబునందు. బ్రతిష్టించి, కీర్తియు 
ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మమూలంబులు గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి 
యధర్మవర్తి యయి కర్ణ శకుని దుశ్శాసన శిక్షితుందైన దుర్యోధను దుశ్చేష్టితంబుల కొడంబడ వలవదు. 48 


ప్రతిపదార్థం: ఇ(కన్‌+అయినను= ఇకమీదట నైనను; వారి= ఆ పాండవులను; రావించి= వచ్చేటట్టు చేసి; తొల్లి= మునుపు; 
నీచేతన్‌+పడయన్‌+పడిన= నీ చేత పొందబడిన; రాజ్యంబునందున్‌; (ప్రతిష్టించి= నిలిపి; కీర్తియు= మంచిపేరును; ధర్మంబును; 
నిలుపుము; రాజ్యంబును; (త్రివర్గంబును= మూడు తెరగులైన అర్థ కామ మోక్షాలు; ధర్మమూలంబులు= ధర్మమే ఆధారంగా 
కలిగినట్టివి; కావునన్‌; అందు+అ= అందే, అంటే ధర్మమందే; వర్తిల్చు= ఉంటాయి; ధర్మువు= ధర్మాన్ని; విడిచి= వదలిపెట్టి; 
అధర్మ, వర్తి+అయి= అధర్మంలో వర్తించేవాడయి; కర్ష్మ శకుని, దుళ్ళాసన, శిక్షితుండు+ఐన= కర్టుడిచేత, శకునిచేత, 
దుళ్ళాననుడిచేత బోధించబడినవాడైన; దుర్యోధను= దుర్యోధనుడి యొక్క; దుస్‌+చేష్టితంబులకు= చెడ్డపనులకు; 
ఒడంబడవలవదు= సమ్మతించవద్దు. 


తాత్సర్యం: జరిగింది జరిగిపోయింది. ఇకనైనను నీవు పాండవులను తిరిగి రప్పించి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకు 
ఇవ్వాలి. దానివలన నీకు మంచిపేరు వస్తుంది. నీవు ధర్మాన్ని నిలిపినవాడి వవుతావు. రాజ్యానికిన్నీ, అర్థకామమోక్షాలనే 
త్రివర్గానికిన్నీ ధర్మమే ఆధారం. కర్ణ శకుని దుశ్శ్ళాసనుల చెడుమాటలు విని దుర్యోధనుడు చేసే చెడ్డపనులను నీవు 
సమ్మతించరాదు. 


తే. వీని పుట్టిన పాపంపువేళం బెక్కు। దుర్నిమిత్తముల్‌ పుట్టిన నిర్ణయించి 
యేను జెప్పితి( దొల్లియు వీనిచేత । నెట్టు. గౌరవులకు నెగ్గు వుట్టు ననియు. 49 
ప్రతిపదార్థం: వీని, పుట్టిన, పాపంపు+వేళన్‌= వీడు జన్మించిన దుర్ముహూర్తంలో; పెక్కు, దుర్నిమిత్తముల్‌= చాల చెడ్డశకునాలు; 


పుట్టినన్‌; నిర్ణయించి= ఏర్పరచి; ఏను= నేను; వీనిచేతన్‌; ఎట్టున్‌= ఏ విధంగానైనా; కౌరవులకున్‌; ఎగ్గు= కీడు; పుట్టున్‌+అనియు= 
కలుగుతుందని; తొల్లియు= మునుపుకూడ; చెప్పితిన్‌= చెప్పిఉన్నాను. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 25 


తాత్పర్యం: ఈ దుర్యోధనుడు పుట్టినపుడు ఎన్నో చెడ్డశకునాలు ఏర్పడితే ఆనాడే నేను వీడివలన కౌరవులకు కీడు 
కలుగుతుందని చెప్పి ఉన్నాను. 


వ. కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీరాజ్యరక్షకుం జేసి పుత్ర పాత్ర 
మిత్రా మాత్య బంధు వర్గంబుల నెల్ల రక్షింపుము; సభామధ్యంబునందు ద్రౌపదీ భీమసేనులం బ్రార్థింప 
దుశ్శాసనుం బంపుము. 50 

ప్రతిపదార్థం: కులదూషకున్‌= వంశాన్ని చెరిచేవాడిని; దూషించి= నిందించి; (విడిచి); కులంబు= వంశాన్ని; రక్షించుట= 

కాపాడటం; ధర్మువు= ధర్మం; ధర్మరాజున్‌= ధర్మరాజును; అఖిల, మహీ, రాజ్య, రక్షకున్‌+చేసి= సమస్తమైన భూరాజ్యానికి 
రాజును చేసి; పుత్ర పౌత్ర మి(త్ర+అమాత్య, బంధు, వర్గంబులన్‌= కొడుకులు, మనుమలు, హితులు, మంత్రులు, చుట్టాలు, 
మున్నగువారిని; ఎల్లన్‌= అందరిని; రక్షింపుము= కాపాడుము; (ద్రౌపదీ, భీమసేనులన్‌= (ద్రౌపదిని, భీముడిని; సభా, 
మధ్యంబునందు= నిండుసభలో; (ప్రార్థింపన్‌= వేడుకొనటానికి; దుశ్ళాసనున్‌= దుళ్ళాసనుడిని; పంపుము= నియోగించుము. 


తాత్సర్యం: కులానికి చేటు తెచ్చేవాడిని నిందించి కులాన్ని రక్షించటం ధర్మం. సమస్త భూరాజ్యానికి ధర్మరాజును 
రాజుగా చేయుము. అట్టా చేయటంవలన నీ కొడుకులు, మనుమలు, మి(త్రులు, చుట్టాలు అందరున్నూ 
కాపాడబడతారు. (ద్రౌపదికీ, భీమునికీ నిండుసభలో దుశ్ళాసనుడిచేత క్షమాపణలు చెప్పించుము. 


విశేషం: ఈ వచనంలో కులము’ అనే శబ్దం ఎట్లా ప్రయోగించబడిందో అరయదగింది. అది కుటుంబం కావచ్చును; 
పలుకుటుంబాల కలయిక కావచ్చును. యుగ యుగాంతరాలలో అర్హపరిణామం సంతరించుకొన్న 'కుల* శబ్దం వంశం అనే 
అర్థంలో ఇక్కడ గ్రహించాలి. 
చ. అతిశయితామరోత్తము( డదహర్పతితేజు. డజాతశత్రు డూ 

ర్లితు. డజితుండు నీ సుతులు సేసిన యెగ్గు దలంప( డాతనిన్‌ 

ధృతి నభిషిక్తు( జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ 

కృతమున( గౌరవాన్వయ మకిల్టిషకీర్తి( బ్రకాశితం బగున్‌.' 51 
ప్రతిపదార్థం: అతిశయిత+అమర+ఉత్తము(డు= అతిశయింపబడిన ఇంద్రుడు కలవాడు, అంటే దేవేంద్రుడికంటె గొప్పవాడు 
(అమర+ఉత్తముడు= దేవతలలో శ్రేష్టుడు, ఇంద్రుడు); అహస్‌+పతి, తేజుడు= సూర్యుడి వంటి తేజస్సు కలవాడు; అజాత 
శత్రుండు= శత్రువులు లేనట్టివాడు, అంటే ధర్మరాజు; ఊర్చితుండు= గొప్పవాడు (మహానుభావుడు); అబితుండు= 
జయింపబడనివాడు-అపజయం లేనివాడు; నీ సుతులు= నీకొడుకులు; చేసిన; ఎగ్గు= కీడు; తలంపండు= మనసులో 
పెట్టుకోడు; ఆతనిన్‌= ఆ ధర్మరాజును; ధృతిన్‌= స్టిరనిశ్చయంతో; అభిషిక్తున్‌+చేయుము= రాజ్యానికి పట్టం కట్టుము; ప్రతీప, 
కుల+ఉద్వహ!= (ప్రతీప మహారాజు వంశాన్ని ఉద్దరించేవాడా!; ఇట్టు+అ+ఐన= ఈ విధంగా చేస్తే; నీ, కృతమునన్‌= నీవు చేసిన 
పనివలన; కౌరవ+అన్వయము= కౌరవవంశం; అకిల్సిష, కీర్తిన్‌= పాపంలేని యశస్సుతో; ప్రకాశితంబు+అగున్‌= వెలుగొందుతుంది. 


తాత్సర్యం: ఇంద్రుడిని మించినవాడు, సూర్యుడివంటి తేజస్సు కలవాడు. అజాతశత్రుడు, గొప్పవాడు, జయించసాధ్యం 
కానివాడు అయిన ధర్మరాజు నీ కొడుకులు చేసిన కీడు మనసులో పెట్టుకోడు. ప్రతీపమహారాజుకులంలో పుట్టిన 
ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజును పట్టాభిషిక్తుడిగా చేయుము. అట్లా చేస్తే కౌరవవంశం పాపం లేని కీర్తితో 
వెలుగొందుతుంది.” 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్రవీర్యుడు. అతడి తండ్రి శంతనుడు. అతడి తండ్రి ప్రతీపుడు. 'అజాత శృత్రువు' అనే 
బిరుదు సంపాదించుకొన్నవాడు- ధర్మరాజు. “అజాతశత్రువు అనే ధ్యేయాన్ని లోకానికి (ప్రసాదించి, ధర్మరాజుపా(త్రను తీర్చి 
దిద్దిన విశిష్టత ప్రపంచవాజుయంలో మహాభారతానికి దక్కింది. ఎవరియెడ కూడా శత్రుత్వంలేని శీలం పుట్టుకతోడనే 
లభించిన మహామహితాత్ముడు 'అజాతశత్రువు'. ఇది హృదయంగమమైన పరికల్పన. పరమ పవిత్రమైన ధ్యేయం. 


వ. అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్తుం డిట్లనియె. 52 


ప్రతిపదార్థం: అని, పలికిన= అని చెప్పిన; విదురు, పలుకులు= విదురుడి మాటలు; విని= ఆలకించి; కడున్‌+అలిగి= 
మిక్కిలి కోపం పొంది; ధృతరాషుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
౧ 


తాత్సర్యం: అని చెప్పిన విదురుడి మాటలు విని ధృతరా(ష్టుడు మిక్కిలి ఆ(గహం చెంది ఈవిధంగా అన్నాడు. 


క. “నా దేహంబునం బుట్టిన । యాదిసుతున్‌ విడువ నెట్టులగు? నాత్మజులం 

గాదనక విఘాతించు ద । యాదూరులు గలరి? యిట్టు లన నీ కగునే? 53 
ప్రతిపదార్థం: నా, దేహంబునన్‌= నా శరీరం నుండి; పుట్టిన= జన్మించిన; ఆది, సుతున్‌= మొదటికొడుకును; 
విడువన్‌+ఎట్టులు+అగున్‌= ఏ విధంగా విడిచిపెట్టటానికి వీలవుతుంది?; కాదు+అనక= కూడదు అనుకోకుండ; ఆత్మజులన్‌= 


కన్నకొడుకులను; విఘాతించు= చంపు లేదా కీడుకలిగించు; దయాదూరులు= దయకు దూరమైన కఠినాత్ములు; కలరు+ఎ= 
కలరా?; ఇట్టులు+అనన్‌= ఈ విధంగా పలకటం; నీకు+అగునే= నీకు తగునా? 


తాత్సర్యం: 'నా శరీరంనుండి పుట్టిన మొదటికొడుకును నేను ఎట్టా విడువగలను? కూడదు అని అనుకోకుండ 
కొడుకులకు చేటు కలిగించే దయాహీనులు ఉంటారా? ఈ విధంగా చెప్పటం నీకు తగునా? 
విదురుడు ధృతరాష్టుని విడిచి పాండవులయొద్దకు. బోవుట (సం. 3-5-19) 

వ. నీవు నా కొడుకుల యున్యతి కెన్నండును సహింపవు; నీ సహాయత్వంబే నొల్లం బాండవులకడ కేనియు 
నొండు గడకేనియు నీకిష్టం బైన చోటికి నరుగు' మనిన నా క్షణంబ విదురుండు మనోజవైకరథారూఢుండై 
పాండవుల కడకుం గామ్యకవనంబున కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనుని కిట్లనియె.54 

ప్రతిపదార్థం: నీవు; నా, కొడుకుల+ఉన్నతికి= నాపుత్రుల అభివృద్దికి; ఎన్నండును= ఏనాడుకూడా; సహింపవు= ఓర్వలేవు; 
స్త్‌ సహాయత్వంబు= నీ సాయం; ఏన్‌+ఒల్లన్‌= నేను సమ్మతించను; పాండవుల, కడకు+ఏనియున్‌= పాండవుల దగ్గరకైనా; 
ఒండు, కడకు+ఏనియు= ఇంకొకచోటికైనా; నీకు+ఇష్టంబు+ఐన, చోటికి= నీకు నచ్చినప్రదేశానికి; అరుగుము+అనినన్‌= 
వెళ్ళుము- అని అనగా; ఆ క్షణంబు+అ= ఆక్షణంలోనే; విదురుండు; మనస్‌+జవ+ఏక, రథ+ఆరూఢుండై= మనస్సుయొక్క 
వేగంవంటి వేగం కల రథాన్ని ఎక్కి; పాండవుల, కడకున్‌= పాండవు లుండే స్థలానికి; కామ్యక వనంబునకు= కామ్యక మునే 
పేరుకల అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌; అతని, రాక= ఆ విదురుడు రావటం; దవ్వులన్‌+కని= దూరాన్నుండి చూసి; 
ధర్మరాజు; భీమసేనునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: నా కొడుకులు పైకి రావటం నీవు ఏనాడూ సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నీవు 

పాండవుల దగ్గరకుగాని, లేక నీకిష్టమైన మరొక చోటికి గాని పొమ్ము" అని ధృతరాష్ట్రుడు అనగానే, వెంటనే 

విదురుడు మనోవేగం గల రథా న్నెక్కి పాండవు లుండే కామ్యకవనానికి వెళ్ళాడు. అతడు రావడం చూచి ధర్మజుడు 
భీమునితో ఇలా అన్నాడు- 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 27 


సీ. “గాండీవ మాదిగాం గల యాయుధావలు । లుక్కినంబున నప్పు డొడిచి కొనంగ 
మటచినవాణడయ్యు మందాత్ము. డా ధార్త । రాష్తుండు గాంధారరాజతనయు 
వచనముల్‌ విని యక్షవతి నెపంబున వాని€ । గష్టుండై కొన సమకట్టి మనల 
మగుడింపంగా దుష్టమతింజేసి విదురు€ బు । త్తెంచె. గాకున్న నేతేరం డితండు 


ఆ నింక జూదమాడ నే నోప; నిది పని । గాంగ వచ్చు నొక్కొ కడంగి విదురుః 
దేమి సేయు వార? మితని నియోగంబు । మనకు. జేయ కునికి మానుషంబె? 55 


ప్రతిపదార్థం: గాండీవము+ఆదిగాన్‌+కల= గాండీవం (అర్జునుడివిల్లు) మొదలుగా కల; ఆయుధ+ఆవలులు= ఆయుధ 
సమూహాలు; ఉక్కివంబునన్‌= మోసంతో; అప్పుడు+ఒడిచి, కొనగన్‌= ఆ సమయంలో ఓడించి తీసుకోవటం; మలచిన, వా(డు+ 
అయ్యు; మంద+ఆత్ముండు= మందమైన బుద్ధి కలవాడు; ఆ ధార్తరాష్టుండు= ఆ ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు; 
గాంధార, రాజ, తనయు, వచనముల్‌= గాంధారదేశపు రాజు కొడుకైన శకుని మాటలు; విని; అక్షవతి, నెపంబున= జూదం 
మిషతో; వానిన్‌= ఆ ఆయుధాలను; కష్టుడు+ఐ= నీచుడై; కొన, సమకట్టి= తీసుకొనాలని పూని; మనల, మగుడింప(గాన్‌= 
మనల్ని వెనుకకు తీసికొనిపోవటానికై; దుష్ట మతిన్‌+చేసి= దుర్చుద్దిచేత; విదురున్‌+పుత్తెంచెన్‌= విదురుడిని పంపించాడు; 
కాక+ఉన్న= కాకపోతే; ఇతండున్‌= ఈ విదురుడు; ఏతేరండు= రాడు; ఏను= నేను; ఇంక= ఇకమీదట; జూదము+ఆడన్‌+ఓపను= 
జూదమాడటానికి ఇష్టపడను; విదురుండు; ఇది= ఈ (జూదం); పనిగాంగ= పనిమీద; కడంగి= పూని; వచ్చును+ఒక్కొ= 
వస్తాడా?; ఏమి+చేయువారము= మనము ఏమి చేద్దాం?; ఇతని, నియోగంబు= ఈ విదురుడి ఆదేశం; మనకున్‌; చేయక+ఉనికి= 
చేయకుండటం; మానుషంబె= మానవధర్మ మవుతుందా? 


తాత్సర్యం: 'ఆనాడు దుర్యోధనుడు గాండీవం మున్నగు ఆయుధాలు సంగ్రహించటం మరచిపోయి, శకునిదుష్టబోధతో 
నేడు మళ్ళీజూదమాడి వాటిని కూడ కైవసం చేసికొనటానికై, మనలను తీసుకొనిరమ్మని పంపి ఉంటాడు. కాకుంటే 
ఇప్పుడు విదురుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? నేను ఇంకొకసారి జూదం ఆడదలచుకోలేదు. అయితే విదురుడి 
మాట జవదాటటం ఎట్టా?” 


నిశేషం: మహాభారతాన్ని కేవలం కథగా చూచినా, లేక ఇతిహాసంగా (గ్రహించినా అందులోనుండి మానవులు నేర్చుకొనదగిన 
గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ విదురుడి రాకకు కారణం తెలియక అజాతశత్రువైన ధర్మరాజే కారణాంతరాలను 
యోచించాడు. విదురుడు పరమధర్మమూర్తి ధర్మరాజు ఆ విదురుడిపై అకుంరఠితవిశ్వాసం కలవాడు. అయినా నత్యం 
తెలియనప్పుడు అనేకఅనుమానాలు ఎంతటి మంచివారికైనా, ఎంతటి మంచివారి పట్టనైనా ఏర్పడటం సహజం. నిజం 
నిదానంగా కాని తెలియదు. 


వ. అని తమలో. బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికి. బ్రత్యుద్ధతులై వినయప్రియ 
సత్మారంబుల సంతుష్టుం జేసి, తదాగమననిమిత్తం బడిగిన, వారికి విదురుం డిట్లనియె. 56 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; తమలోన్‌= పాండవులు ఒకరితో నొకరు; పలుకుచు+ఉన్న, సమయంబునన్‌= 
మాటాడుకొనేటప్పుడు; విదురుండు; ఏతెంచినన్‌= రాగా; అతనికిన్‌; (ప్రతి+ఉధ్గతులు+ఐ= ఎదురువెళ్ళినవారై; వినయ, ప్రియ, 
సత్కారంబులన్‌= అణకువతో, (ప్రేమతో, అతిథి సపర్యలతో; సంతుష్టున్‌+చేసి= సంతృప్తుడిని చేసి; తద్‌+ఆగమన, నిమిత్తంబు= 
అతడి రాకకు కారణం అడుగగా; వారికి= పాండవులకు; విదురుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని పాండవులు తమలో తాము చర్చించుకొంటూ ఉన్నసమయంలో విదురుడు వచ్చాడు. వారు 
అతడికి ఎదురేగి, వినయ పూర్వకంగా పియమార స్వాగతసత్కారాలు చేసి, ఆయన వచ్చిన హేతువును గురించి 
అడిగారు. వారికి విదురుడు ఇట్లా చెప్పాడు. 


క. “మతి వారికి మాకును గడు । హితుండవు; చెపుమయ్య; యింక నెయ్యది కార్య 

స్థితి?” యని ధృతరాష్తుం డే । కత మిష్టంబైన కార్యగతి నన్నడుగన్‌. 57 
ప్రతిపదార్థం: మతిన్‌= మనస్సులో; వారికి, మాకును= పాండవులకున్నూ, కౌరవులకున్నూ; కడు= మిక్కిలి; హితుండవు= 
మేలుకోరేవాడివి; ఇంకన్‌, ఎయ్యది; కార్యస్థితి= కర్తవ్యం; చెపుము+అయ్య= చెప్పవయ్యా; అని; ధృతరాష్టుండు; ఏకతము= 
రహస్యంగా; ఇష్టంబు+ఐన= సమ్మతమైన; కార్యగతి= కార్యవిధానం; నన్ను+అడుగన్‌= నన్ను అడుగగా. 


తాత్సర్యం: 'వారికిన్నీ, మాకున్నూ హితుడవు. ఇక చేయవలసిన పని ఏమిటో చెప్పవయ్యా!’ - అని ధృతరాష్ట్రుడు 
నన్ను ఏకాంతంగా అడిగినప్పుడు. 


వ. ఏ నుభయపక్షంబులవారికి జగంబునకు లగ్గుగ హితంబైన విధంబు సెప్పిన, నది సర్వజన రుచికరంబైన 
యాహారంబు రోగాతురునకు నరుచికరంబైన యట్ల యతనికి రుచియింపదయ్య. 58 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఉభయ, పక్షంబుల, వారికి= ఇరువైపుల వారికి; జగంబునకు= లోకానికి; లగ్గుగ= మేలవునట్టుగా; 
హితంబు+ఐన, విధంబు= మేలైనమార్గం; చెప్పినన్‌; అది; సర, జన, రుచికరంబు+ఐన= అందరు జనులకు ఇష్టమైన; 
ఆహారంబు= భోజనం; రోగ+ఆతురునకున్‌= జబ్బుచేసి నవాడికి; అరుచికరంబు+ఐన+అట్టు= రుచించనట్టు; అతనికి; 
రుచియింపదు+అయ్యెన్‌= ఇష్టం కాలేదు. 


తాత్పర్యం: నేను ఉభయపక్షాలవారికి, జగత్తుకు మేలయ్యే మార్గం ఉపదేశించాను. కాని అందరికి రుచిగా ఉన్న 
ఆహారం జబ్బు చేసినవాడికి రుచించనట్లు అతడికి నాహితవు రుచించలేదు. 
విశేషం: అలం: ఉపమ. 


ఆ. కార్యగతులతెటి(గు కలరూపు సెప్పిన | నధికమతులు దాని నాదరింతు; 
రల్వ్పకార్యబుద్దు లగువారలకు నది । విరసకారణంబు విషమ పోలె. 59 


ప్రతిపదార్థం: కార్య, గతుల తెజంగు= కర్తవ్యమార్గం; కలరూపు+చెప్పినన్‌= ఉన్నది ఉన్నట్టు చెప్పితే; అధికమతులు= 
గొప్పబుద్ది కలవారు; దానిన్‌+ఆదరింతురు; అల్ప, కార్య, బుద్దులు+అగువారలకున్‌= నీచకృత్యాలతో కూడిన బుద్ది కలవాళ్ళకు; 
అది; విషము+అ, పోలె= విషంవలెనే; విరస, కారణంబు= బుద్దిని విరిచివేసే హేతువు, అప్రీతికి కారణం. 


తాత్సర్యం: ఉన్నదున్నట్లు చెపితే గొప్పబుద్ది కలవాళ్ళు దాన్ని ఆదరిస్తారు. కాని, నీచకృత్యాలకు పాల్పడేవాళ్ళకు అది 
రక్తాన్ని విరిచే విషంవలె, బుద్దికి విరసంగా ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యం ఆదికవి సూక్తిరత్నాల్లో ఒకటి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 29 


వ. దానన చేసి ధృతరాస్తుండు నన్నొల్లక యెగ్గులు వలికి “నీవు విపరీతచేతస్కుండ; విందుండ వలవదు; 

పాండవుల పాలికిం బొ' మ్మనిన వచ్చితి; రూపలావణ్యవతియై వృద్ద శ్రోత్రియునిచేతం బరిణీతయైన 

ల్‌ 

తరుణియుం బోలె రాజ్యలక్ష్మి యద్దురాత్మునందు విరక్తయగాని ప్రీతి. బుట్టదండ్రు. 60 
ప్రతిపదార్థం: దానన్‌+అ, చేసి= అందుచేత; ధృతరాష్ట్రుండు; నన్ను+ఒల్లక= నన్ను అంగీకరించక; ఎగ్గులు+పలికి= నిష్టురాలాడి; 
నీవు; విపరీత, చేతస్కుండవు= వ్యతిరేకమైన మనస్సు కలవాడివి; ఇందు+ఉండ, వలవదు= ఇక్కడ ఉండవద్దు; పాండవుల, 
పాలికిన్‌+పొమ్ము+అనినన్‌= పాండవులవద్దకు వెళ్ళుమంటే; వచ్చితిన్‌; రూప, లావణ్యవతి+ఐ= సౌందర్యం, తళుకు కలిగినదై; 
వృద్దశ్రోత్రియుని చేతన్‌= ముసలివాడై పూర్వ సంప్రదాయ బద్దుడైన వైదికవిప్రుడిచేత; పరిణీత+ఐన= పెండ్డి యాడబడిన; 
తరుణియున్‌+పోలెన్‌= లేతజవరాలి వలె; రాజ్యలక్ష్మి= రాజ్యమనే లక్ష్మి; ఆ+దురాత్మునందు= ఆ దుర్మార్గుడి పట్ట, విరక్త+అ= 
వలపులేనిదే; కాని; ్రీతిన్‌= (ప్రేమను; పుట్టదు+అండ్రు= కలుగదు అని అంటారు. 


తాత్సర్యం: అందుచేత ధృతరాష్ట్రుడు నన్ను నిందించి, 'నీవు మాకు వ్యతిరేకమైన మనస్సుగలవాడివి. ఇక్కడ 
ఉండవద్దు. పాండవుల దగ్గరికి పో! అన్నాడు. అందువలన నే నిక్కడికి వచ్చాను. ముసలివాడైన ఛాందసుడు 
పెండ్లాడిన లేజవరాలివలె, రాజ్యలక్ష్మి ఆ దురాత్ముడి పట్ల వలపు లేనిదే అవుతుందిగాని, పీతికలిగింది కాదని 
అంటారు కదా. 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. ధర్మరహితులైన ధార్తరాష్తులకు భూ । రాజ్యలక్ష్మి సుస్టిరంబు గాదు; 

ధర్మతనయ! నిన్ను దద్రాజ్యసంపదల్‌ | వలచి తమకు( దామ వచ్చి పొందు. 61 
ప్రతిపదార్థం: ధర్మ, రహితులు+ఐన= ధర్మంలేని; ధార్తరాష్ట్రులకు= ధృతరాష్ట్రుడి కొడుకులకు; భూ, రాజ్యలక్ష్మి= భూరాజ్యమనే 
లక్ష్మి; సుస్టిరంబు= ఎంతో ఎక్కువకాలం నిలిచేది; కాదు; ధర్మతనయ!= ఓ ధర్మరాజా!; నిన్నున్‌; తద్‌+రాజ్య, సంపదల్‌= 
ఆ రాజ్యంయొక్క ఐశ్వర్యాలు; వలచి= (ప్రేమించి; తమకున్‌, తాము+అ= తమంతట తామై; వచ్చి= చేరి; పొందున్‌= 
పొందుతాయి. 
తాత్పర్యం: ధర్మాన్ని కోలుపోయిన దుర్యోధనాదులకు రాజ్యలక్ష్మిస్టరంగా ఉండదు. ఓ ధర్మరాజా! ఆ రాజ్యసంపదలు 
తమంత తామై నిన్ను వలచి వచ్చి పొందుతాయి. 


నిశేషం: భూరాజ్యలక్ష్మి - రూపకాలంకారం. భూరాజ్యానికి లక్ష్మికి ఇక్కడ అభేదాధ్యవసాయం. 
వ. నా వచనంబున నెగడునది' యనిన ధర్మరాజు 'నట్ల చేయుదు' నని యున్నంత; నిట ధృతరాష్తుండు 
పాండవులయొద్ద విదురు నునికి యెజింగి ధృతివిహీనుండై, తన హృదయంబును దృష్టియుం బోని విదురుం 
బాసి నిమిషం బేనియు నిర్వహింప నోపక సంజయున కిట్లనియె. 62 
ప్రతిపదార్థం: నా, వచనంబున= నామాట చొప్పున, నెగడునది= నడిచేది; అనినన్‌; ధర్మరాజును; అట్టు+అ= ఆవిధంగానే; 
చేయుదును+అని= చేస్తానని; ఉన్నంత= అక్కడ నివసించినంత; ఇట; ధృతరాష్టుండు; పాండవుల+ఒద్ద= పాండవులకడ; 
విదురు+ఉనికి= విదురుడు ఉండటం; ఎతింగి= తెలిసికొని; ధృతివిహీనుండు+ఐ= తాలిమిలేనివాడై; తన హృదయంబును= 
తన గుండెను; దృష్టియున్‌+పోని= చూపును పోలిన; విదురున్‌+పాసి= విదురుడిని విడనాడి; నిమిషంబు+ఏనియు= నిమిషమైనను; 
నిర్వహింపన్‌+ఓపక= ఏపనియు చేయలేక; సంజయునకు+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ఈ విధంగా అన్నాడు. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నేను చెప్పినట్టు నడచుకోండి” అని విదురుడు అనగా, “అట్టే చేస్తా'నని ధర్మరాజు బదులు పలికాడు. 
ఇక్కడ ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవులకడ ఉన్నట్లు తెలిసింది. తనకు గుండెవంటివాడున్నూ, చూపు వంటివాడున్నూ 
అయిన విదురుడిని విడిచి ఉండలేక ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా పలికాడు. 


విశేషం: విదురుడు ధృతరాష్ట్రుడి హృదయంతో (గుండెతో), చూపుతో పోల్చబడ్డాడు. ఇది ఉపమాలంకారం. 


క. 'నెమ్మిగలవాని, నా చి | త్తమ్మెటింగిడు వాని విదురు ధర్మప్రియు నా 

తమ్ము నిట వేగం దోడ్కొని । ర; మృరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్‌. 63 
ప్రతిపదార్థం: నెమ్మి కలవానిన్‌= (ప్రేమ కలవాడిని; నా, చిత్తమ్ము+ఎటిలెడు వాని= నామనస్సు తెలిసికొనగలిగిన వాడిని; 
ధర్మప్రియు= ధర్మంపట్ల ప్రీతి కలవాడిని; నా, తమ్మున్‌= నా సోదరుడిని; విదురున్‌, ఇట= ఇక్కడకు; వేగన్‌= శీఘ్రంగా; 
తోడ్కొని, రమ్ము= తీసికొని రావాలి; కామ్యక+ఆఖ్య, రమ్య+అటవికిన్‌= కామ్యకం అనే పేరున్న అందమైన అడవికి; 
అరుగుము= వెళ్ళుము. 


తాత్పర్యం: 'ప్రీతిపాత్రుడు, నామనస్సు తెలిసినవాడు, నా సోదరుడు, ధర్మప్రియుడు అయిన విదురుడిని 
తీసికొనిరమ్ము. కామ్యకవనానికి వెళ్ళుము’ - అని ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికాడు. 


వ. అని పంచిన నప్పుడ సంజయుం డతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి. 64 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అప్పుడు+అ= వెంటనే; సంజయుండు; అతి త్వరితగతిన్‌= మిక్కిలి 
వేగంతో; కామ్యక వనంబునకు= కామ్యక మనే పేరున్న అడవికి; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించగానే సంజయుడు మిక్కిలి వేగంగా కామ్యకవనానికి వెళ్ళాడు. 


మ. ధరణీదేవసహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా 
భరణుల్‌ నల్వురు దమ్ములున్‌ విదురుండుం బాంచాలియుం బ్రీతి బం 
ధురులై కొల్వంగ నొప్పుచున్న బుధబంధున్‌ ధర్మరాజుం బ్రభా 
స్వరతేజుం బ్రభు( గాంచి సంజయుడు సంజాతప్రమోదాత్ముండై. 65 


ప్రతిపదార్థం: ధరణీదేవ, సహస్ర, సంఘములతోన్‌= వేలకొలది విప్రుల సమూహములతో (ధరణీదేవులు= భూదేవులు, 
(బ్రాహ్మణులు); ధౌమ్యుండు= పురోహితుడైన ధౌమ్యుడు; ధర్మ, క్షమా+ఆభరణుల్‌= ధర్మం, క్షమ అనే ఆభరణాలు కలవారు; 
నల్వురు= నలుగురు; తమ్ములున్‌= సోదరులున్నూ; విదురుండున్‌= విదురుడున్నూ; పాంచాలియున్‌= పాంచాలదేశరాజపు త్రి 
అయిన (ద్రౌపదియున్నూ; పీతి బంధురులు+ఐ= ప్రీతితో కూడిన వారై; కొల్వంగన్‌= సేవిస్తుండగా; ఒప్పుచున్న= (ప్రకాశిస్తున్న; 
బుధ బంధున్‌= సుజనులకు చుట్టం వంటివాడైన; ధర్మరాజున్‌= ధర్మరాజును; ప్రభాస్వరతేజున్‌= మిక్కిలి ప్రకాశంతో కూడిన 
తేజం కలవాడిని; (ప్రభున్‌= రాజును; సంజయుడు; కాంచి= చూచి; సంజాత, ప్రమోద+ఆత్ము(డు+ఐ= పుట్టిన సంతోషం 
కల ఆత్మకలవాడై, అంటే వికసించిన సంతోషంతో నిండినవాడై. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 31 


తాత్సర్యం: వేలకొలది విపుల సమూహములతో, పురోహితుడైన ధౌమ్యుడితో, ధర్మం, క్షమ అనే ఆభరణాలు 
తాల్సిన నలుగురు తమ్ములతో, విదురుడితో, (ద్రౌపదితో సేవించబడుతున్నవాడై, సజ్జనబంధువై దేదీప్యమానంగా 
వెలుగుతున్న ధర్మరాజును చూచి సంజయుడు సంతోషతన్మయత్యంతో- 


క్ర వనవాసము సేయుచు. ద్రిభు । వన రాజ్యము సేయునట్టి వడువున సంతో 
ష నిబద్ద బుద్ది యగు యమ । తనూజునకు భక్తి నెబి(గి తా నిట్లనియెన్‌. 66 


ప్రతిపదార్థం: వనవాసము+చేయుచున్‌= అడవిలో నివసిస్తూకూడా; (త్రి, భువన, రాజ్యము+చేయు+అట్టి, వడువునన్‌= మూడు 
లోకాలు ఏలుతున్న రీతిని; సంతోష నిబద్ద బుద్ది+అగు= సంతోషంతో కూడిన బుద్ది కలవాడయిన, అంటే నిండు 
సంతోషంతో కూడినవాడైన; యమ తనూజునకు= ధర్మపుత్రుడికి; భక్తిన్‌= భక్తితో; ఎఅంగి= నమస్కరించి; తాన్‌= తాను 
(సంజయుడు); ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: తాను అడవిలో నివసిస్తున్నప్పటికిన్నీ ముల్లోకాలు పరిపాలిస్తున్నరీతిని సంతోషంతో నిండినవాడైన 
ధర్మరాజుకు నమస్కరించి ఈవిధంగా పలికాడు. 


వ. “మిమ్మును ధర్మార్థవిదుండైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు; మీ యనుమతంబున. 

దన యనుజుం దోడ్మొని తేర నన్ను. బుత్తెంచె' ననిన విని ధర్మరాజు విదురున కిట్లనియె. 67 
ప్రతిపదార్థం: మిమ్మును; (పాండవులను); ధర్మ+అర్హ, విదుండు+ఐన= ధర్మంయొక్క ఆంతర్యాన్ని (ధర్మాన్ని, అర్థాన్ని) 
ఎరిగిన; విదురునిన్‌= విదురుడిని; కౌరవ+ఇంద్రుండు= కౌరవ(ప్రభువు, ధృతరాష్ట్రుడు; ఎప్పుడున్‌+తలంచుచు+ఉండు; మీ, 


అనుమతంబునన్‌= మీ అనుజ్ఞ చొప్పున; తన, అనుజున్‌= తన తమ్ముడిని (విదురుడిని); తోడ్కొని తేరన్‌= వెంటబెట్టుకొని 
తీసికొని వచ్చుటకు; నన్నున్‌= నన్ను; పుత్తెంచెను= పంపించాడు; అనిన; విని; ధర్మరాజు; విదురునకు+ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'మిమ్ములను, ధర్మవేత్త అయిన విదురుడిని, ధృతరాష్ట(ప్రభువు ఎల్లప్పుడు స్మరిస్తూ ఉంటాడు. మీ 
అనుజ్ఞ గైకొని, తన తమ్ముడైన విదురుడిని తీసికొని రమ్మని నన్ను ధృతరాష్ట్రుడు మీకడకు పంపాడు” - అని 
సంజయుడు చెప్పగా విని ధర్మరాజు విదురుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'సర్వజనులును ధృతరాష్తు శాసనంబు | సేయుచున్నచో మనకు విశేషభక్తిం 

జేయవలయు' గావున నెడ సేయ కరుగు । మనిన విదురుండు గజపురి కరిగె నంత. 68 
ప్రతిపదార్థం: సర్వజనులును= సమస్త ప్రజలును; ధృతరాష్ట్ర, శాసనంబు= ధృతరాష్ట్రుడి ఆజ్ఞ చేయుచున్నచో= పాటిస్తుండగా; 
మనకు; విశేషభక్తిన్‌= మిక్కిలి భక్తితో; చేయవలయున్‌= పాటించాలి; కావునన్‌; ఎడ+చేయక= ఆలస్యంచెయ్యకుండ; అరుగుము= 
వెళ్ళుము; అనిన= అని అనగా; విదురుండు= విదురుడు; అంత; గజపురికి= హస్తినాపురానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ప్రజలందరు ధృతరాష్ట్రుడి శాసనాన్ని శిరసావహిస్తున్నప్పుడు, ఆతడి ఆజ్ఞను విశేషించి పాటించవలసిన 
ధర్మం మనపై ఉన్నది. కాబట్టి నీవు ఆలస్యం చేయకుండ వెళ్ళు' మని విదురుడితో ధర్మరాజు అన్నాడు. వెంటనే, 
విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ధృతరాష్తుండును దనకు వినయవినమితోత్తమాంగు( డైన విదురు నతిస్నేహంబునం గౌంగిలించుకొని 

మూర్భాఘ్రూణంబు సేసి 'నీవు నిత్యక్షమానిరతుండవు నాబుద్ధిలేమికి క్షమియింపు' మనిన విదురుం డిట్లనియె.69 
ప్రతిపదార్థం: ధృతరాష్టుండును; తనకు; వినయ, వినమిత+ఉత్తమ+అంగుండు+ఐన= నమ్రతతో వంగిన శిరం కలవాడైన; 
విదురున్‌= విదురుడిని; అతి స్నేహంబునన్‌= మిక్కిలి అనురాగంతో; కౌంగిలించుకొని= ఆలింగనంచేసికొని; మూర్హ+ 
ఆ(ఘాణంబు+చేసి= తలను మూర్కొని (అది వాత్సల్య చిహ్నం); నీవు; నిత్య, క్షమా, నిరతుండవు= ఎల్లప్పుడు క్షమించటంలో 
ఇష్టం కలవాడివి; నా, బుద్ది, లేమికి= నాకు బుద్దిలేక పోవటానికి; క్షమియింపుము; అనిన; విదురుండు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: తనకు భక్తితో శిరస్సు వంచి మొక్కిన విదురుడిని, ధృతరా(ష్టుడు అనురాగపురస్తురంగా ఆలింగనం 
చేసికొని “నిత్యం క్షమాగుణంనందు ఆసక్తుడవైన నీకు క్షమించే సౌశీల్యం ఉన్నది. నాకు బుద్దిలేకపోయింది. నన్ను 
క్షమించు - అని వేడుకొన్నాడు. అప్పుడు ధృతరాషుడితో విదురుడు ఇట్టా పలికాడు. 


ఆ.  'నీవు నీ సుతుండు నెటి( దప్పి పలికిన । బథ్యమయిన పలుక పలుకవలయు; 
వీరు లయిన పాండవేయులతో నిగ్ర। హంబు సేయు టిది నయంబు గాదు. 70 
ప్రతిపదార్థం: నీవు; నీ, సుతుండు= నీ కొడుకు; నెటిన్‌+తప్పి= న్యాయాన్ని విడిచి; పలికినన్‌= మాట్లాడగా; పథ్యము+అయిన= 


వేలు చేకూర్చేటి; వలుకు+అ= మాటనే; పలుకవలయు= చెప్పాలి; వీరులు+అయిన= పరా(క్రమవంతులయిన; 
పాండవేయులతోన్‌= పాండవులతో; నిగ్రహంబు= వైరం; చేయుట; ఇది; నయంబు, కాదు= నీతి (మంచిది) కాదు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవున్నూ, నీకొడుకైన దుర్యోధనుడున్నూ న్యాయం తప్పి మాట్లాడుతున్నపుడు, 
మీ మేలుకోరి నేను హితవు పలకటం నా కర్తవ్యం. పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు. 


వ. అనుచు నెప్పటి యట్ల కార్యసహాయుండై విదురుండు ధృతరాష్తునొద్ద నున్న నయ్యిద్దణి సంగమంబునకు 

శంకించి దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్మాసనులతో నిట్లనియె. 71 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెపుతూ; ఎప్పటి+అట్టు+అ= యథాప్రకారం; కార్య, సహాయుండు+ఐ= పనులను చేయటంలో 
(తగిన సలహాలనిస్తూ) సాయం చేస్తున్నవాడై; విదురుండు= విదురుడు; ధృతరాష్ట్రు+ఒద్దన్‌= ధృతరాష్ట్రుడి కడ; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+ఇద్దణు+అ= ఆ ఇరువురి; సంగమంబునకున్‌= కూడికకు; శంకించి= సందేహించి; దుర్యోధనుండు; కర్ణ; శకుని; 
దుళ్ళాసనులతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పి విదురుడు మునుపటివలెనే ధృతరాష్ట్రుడికి ఆయా పనులు చేయటంలో తగిన సలహాలు 
ఇస్తూ సాయం చేస్తున్నాడు. ఆ ఇరువురి కలయికకు సందేహించి దుర్యోధనుడు కర్ష శకుని దుశ్చాసనులతో ఇట్లా 
అన్నాడు. 
క. “'పాండవహితు( డగు విదురుండు । వెండియు( జనుదెంచి కార్యవిధులందు సహా 

యుండయ్యె; నతనితోడ హి | తుండయి మంతనము సేయ. దొడంగెన్‌ విభుండున్‌. 72 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 33 


ప్రతిపదార్థం: పాండవ, హితుండు+అగు= పాండవుల పట్ట ప్రీతి ఉన్న; విదురుండు; వెండియున్‌= మళ్ళీ; చనుదెంచి= వచ్చి; 
కార్య, విధులందు= పనులు చేసే తీరులలో; సహాయుండు+అయ్యెన్‌= తోడ్పడేవాడయ్యాడు; అతనితోడన్‌ - ఆ విదురుడితో; 
హితుండు+అయి= అనురాగం కలవాడయి; విభు(డున్‌= రాజుకూడ (ధృతరాష్రుడును); మంతనము+చేయన్‌, తాండగెన్‌= 
ఆలోచనలు చేయటానికి పూనుకొన్నాడు. 


తాత్సర్యం: 'పాండవులపట్ల ప్రీతికల విదురుడు మళ్ళీ వచ్చి ధృతరాష్ట్రుడికి మంత్రి అయ్యాడు. రాజైన ధృతరాష్ట్రుడు 
కూడ ఆతడితో అన్ని విషయాలు సం(ప్రతించి మన్నిస్తున్నాడు. 


వ. వీరలింక(బాండవుల నిందులకు రావించు వారలయిన నగ్ని విష జలంబులు ప్రయోగించి వారల 
కపాయంబు సేయుది మనిన విని శకుని దుర్యోధనుం జూచి 'యిట్లేల బాలిశంబైన మతి దలంచితివి? 
విదుర ధృతరాష్తులు విపరీతమతులై రావించినను, నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ సేసిన 
సమయంబు సలుపక యేల వచ్చువార గుదు? రనిన శకునిదుర్యోధనులకుం గర్జుం డిట్లనియె. 73 


ప్రతిపదార్థం: వీరలు= (విదురుడు, ధృతరాష్ట్రుడు); ఇంకన్‌; పాండవులన్‌; ఇందులకు= ఇక్కడికి; రావించువారలు+అయినన్‌= 
రప్పించే వాళ్ళయితే; అగ్ని, విష జలంబులు= నిప్పు, విషంతో కలిసిన నీరు (విషం, నీరు); ప్రయోగించి= వాడి; వారలకు; 
(ఆ పాండవులకు); అపాయంబు+చేయుదము= (ప్రమాదం కల్పిద్దాము; అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; శకుని; 
దుర్యోధనున్‌+చూచి; ఇట్టు+ఏల, బాలిశంబు+ఐన= ఈ విధంగా ఎందుకు మూర్ధమైన; మతిన్‌+తలంచి తివి= బుద్దితో ఊహ 
చేశావు; విదుర, ధృతరాష్ట్రులు= విదురుడును, ధృతరాష్ట్రుడును; విపరీతమతులు+ఐ= వ్యతిరేకమైన బుద్దికలవారై; రావించినను= 
(పాండవులను) రప్పించినప్పటికి; నిత్య, సత్య, నిరతులు+ఐన= ఎల్లప్పుడు సత్యం పట్ల పీతి కలిగినవారైన; ఆ+పాండవులు; 
తమ, చేసిన, సమయంబు= తాము గైకొన్న (ప్రతిజ్ఞను; సలుపక= పాటించక; ఏల, వచ్చువారు+అగుదురు= ఏ విధంగా 
వస్తారు?; అనినన్‌= అని అనగా; శకుని దుర్యోధనులకున్‌; కర్గుండు= కర్షుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఒకవేళ విదురుడు ధృతరాష్ట్రుడు కలిసి పాండవులను వనవాసంనుండి ఇక్కడికి రప్పిస్తే, వారికి అగ్ని 
విష జల ప్రయోగాలతో అపాయం కలిగిద్దాము' అని దుర్యోధనుడనగా, అందుకు శకుని ఎందుకు ఇట్టా తెలివితక్కువగా 
ఆలోచిస్తున్నావు”? విదురుడు, ధృతరాష్ట్రుడు విభిన్నంగా ఆలోచించి వాళ్ళను రప్పించినా, సత్యసంధులైన పాండవులు 
తమ ప్రతిజ్ఞను పాటించకుండ ఎందుకువస్తారు? అని అనగానే - కర్టుడు, శకుని దుర్యోధనులకు తన అభిప్రాయాన్ని 
ఇలా వెల్లడించాడు. 


ఉ.  'ఇత్తటి. బన్నిపోయి పయినెత్తి రణం బొనరించి వారలన్‌ 

మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముం జేయుద; మిట్టు లైనం ద 

ద్వృత్తులు నీక దక్కు. గురువీర; కడంగుము' నావుడున్‌ మదో 

నృత్తుండు గౌరవుం డతనిమాటకు సంతసమంది చెచ్చెరన్‌. 74 
ప్రతిపదార్థం: ఇత్తజిన్‌ (ఈ+తజీన్స్‌= ఈ అదనులో; పన్నిపోయి= యుద్దమునకుసిద్దమైవెళ్ళి; పయిన్‌+ఎత్తి= దండెత్తి; 
రణంబు+ఒనరించి= యుద్దంచేసి; వారలన్‌(పాండవులను); మిత్తికిన్‌= మృత్యువుకు; అంపి= పంపి; ధాత్రిన్‌= భూమిని; 


నిర్‌+అమిత్రమున్‌+చేయుదము= శత్రువులు లేనట్టు చేద్దాం; ఇట్టులు+ఐనన్‌= ఈ విధంగా చేస్తే; తద్‌+వృత్తులు= వారి 
జీవనోపాయాలు; నీకు+అ= నీకే; దక్కున్‌= స్టిరపడతాయి; కురువీర!= కురువంశంలోని వీరుడా! ఓ దుర్యోధనుడా!; 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


కడంగుము= పూనుము; నావుడున్‌= అని చెప్పగా; మద+ఉన్మత్తుండు= మదంచేత గర్వించినవాడు; కెరవుండు= దుర్యోధనుడు 
(కురువంశస్టుడు); అతని మాటకు= కర్టుడి మాటకు; సంతసము+అంది= సంతోషించి; చెరన్‌+చెరన్‌= వేగంగా. 


తాత్సర్యం: ఈ అదనులో మనం పాండవులపై దండెత్తి వారిని సంహరించి, భూమిపై ఇక మనకు శత్రుశేషం 
లేకుండా చేద్దాం. వారి జీవనోపాయాలు నీకు స్థిరంగా ఉంటాయి” అని కర్ణుడు చెప్పగా మదోన్మత్తుడైన దుర్యోధనుడు 
మిక్కిలి సంతోషించాడు. 


విశేషం: ధాత్రిని 'నిరమిత్రము* చేయటం పేర్కొదగిన ప్రయోగం. నిర్‌+అమి(త్రము= నిరమిత్రము. సంస్కృతవ్యాకరణాన్ని 
అనుసరించి 'నిరో అనేది వ్యతిరేకార్థకం. 


వ. సమర సన్నద్దుండై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నంతయు నెటింగి 
కృష్ణద్వైపాయనుండు వచ్చి “యిది ధర్మువు గా దుడుగు' మని దుర్యోధనుని వారించి ధృతరాష్తున కిట్లనియె. 75 


ప్రతిపదార్థం: సమర, సన్నద్దుండు+ఐ= యుద్దమునకు సిద్దమైనవాడై; సమస్త బలంబును= సర్వసేనలను; సమకట్టి= సమీకరించి; 
వెలువడినన్‌= దండయాత్రకు బయలుదేరగా; తన దివ్యదృష్టిన్‌= తనయొక్క దివ్యదృష్టిచేత; అంతయున్‌+ఎటింగి; 
కృష్ణ్ణాపాయనుండు= వేదవ్యాసుడు; వచ్చి; ఇది; ధర్మువు+కాదు= ధర్మం కాదు; ఉడుగుము+అని= విరమించుమని; దుర్యోధనుడిని; 
వారించి= ఆపి; ధృతరాష్టునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు సేనలను సమీకరించి యుద్దానికి బయలుదేరుతుండగా ఆ వృత్తాంతాన్నంతా తన 
దివ్యదృష్టితో తెలిసికొన్న వ్యాసమహర్షి అక్కడికి వచ్చి, “ఇది ధర్మం కాదని అతడిని వారించి, ధృతరాష్ట్రుడితో ఇట్టా 
అన్నాడు. 


విశేషం: ద్వైపాయనుడు - అనగా వ్యాసుడు. వ్యాసుడు సత్యవతికి పరాశరమ హరికి జన్మించాడు. యమునపై పడవ 
నడుపుతున్న సత్యవతిపై మరులుగొన్న పరాశరుడు నీహారయవనికను సృష్టించి, పడవను నదిమధ్యన ఉన్న ఒక ద్వీపం 
చేర్పించాడు. ఆ ద్వీపంలో సద్యోగర్భం నుండి వ్యాసుడు ఉద్భవించాడు. అందువలన ఆయనకు ద్వైపాయనుడు= ద్వీపంలో 
పుట్టినవాడు - అని పేరు కలిగింది. కృష్ణద్వైపాయనుడు - అనగా నల్లని వర్షంకల ద్వైోపాయనుడని అర్థం. 


క “పుడమియు రాజ్యము. గోల్పడి | యడవుల నేకతమ యున్న యప్పాండవులం 
గడంగి వధియింతు నని నీ | కొడు కరిగెడు; నిట్లు తలంపం గూడునె బుద్దిన్‌? 76 
ప్రతిపదార్థం: పుడమియు, రాజ్యమున్‌= భూమిని, రాజ్యాన్ని; కోల్పడి= పోగొట్టుకొని; అడవులన్‌= అడవులలో; ఏకతము+అ+ఉన్న= 


ఒంటరిగా ఉండే; ఆ+పాండవులన్‌; కడంగి= పూని; వధియింతును+అని= చంపుతానని; నీ, కొడుకు; అరిగెడున్‌= వెళ్ళుతున్నాడు; 
బుద్దిన్‌= బుద్దితో; ఇట్టు తల(పన్‌+కూడునె?= ఈ విధంగా ఆలోచించవచ్చునా? 


తాత్సర్యం: 'భూ రాజ్యాలను జూదంలో పోగొట్టుకొని అడవుల్లో ఒంటరిగా నివసిస్తున్న పాండవులను సంహరించాలని 
నీ కొడుకు దుర్యోధనుడు దండెత్తుతున్నాడు. ఇట్లాంటి ఆలోచన చేయవచ్చునా? 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 35 


క. ధృతియుతులై సత్యవ్రత | రతులై పదుమూండు వత్సరంబులు ధర్మ 
స్టితి సలిపి వార కడంగెద । రతులపరాక్రములు మీంద నాహవమునకున్‌. 77 
ప్రతిపదార్థం: ధృతియుతులు+ఐ= ఓర్పుకలవారై; సత్య, వ్రత, రతులు+ఐ= సత్యాన్ని నిష్టగా పాటించటంలో ఇష్టం కలవారై; 


పదుమూండు వత్సరంబులు= పదమూడేండ్డు; ధర్శస్థితి, సలిపి= ధర్మమైన స్థితితో నిర్వహించి; ఆహవమునకున్‌= యుద్దానికి; 
అతుల, పరాక్రములు= సాటిలేని శౌర్యంకలవారు; మీందన్‌= తదుపరి; వారు+అ= వారే(పాండవులే); కడలెదరు= పూనుకొంటారు. 


తాత్పర్యం: సత్యసంధులు, పరా(క్రమవంతులు, ఓర్పుకలవారు అయిన పాండవులే పదమూడేండ్లు తమ ప్రతిజ్ఞను 
పాటించిన తర్వాత యుద్దానికి పూనుకొంటారు. 


క. వనగతులని వారలపై( । జని భంగము. బొంది రాగ సమకట్టెడు నీ 
తనయుండు గావున నీవా । తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్‌. 78 


ప్రతిపదార్థం: వనగతులు+అని= అడవులకు వెళ్ళారని; వారల పైన్‌= ఆ పాండవులమీదికి; చని= దండెత్తి వెళ్ళి; భంగమున్‌+పొంది= 
పరాజయం పొంది; రాగ= మరలి రావటానికి; నీ, తనయుండు= నీ కొడుకు; సమకట్టెడు= పూనుతున్నాడు; కావున; నీవు; 
ఆతని= దుర్యోధనుడిని; నెమ్మిన్‌= మంచితనంతో; అది, అనుచితంబు+అని= అది సరి అయినది కాదని; వారింపుము= 


అడ 


ఆపుము. 


తాత్పర్యం: అడవుల పాలయ్యారని ఆ పాండవులమీదికి దండెత్తటానికి ఉద్యమించిన నీ కొడుకు పరాజయాన్ని 
పొంది తిరిగి రావలసి వస్తుంది. నీవు పూనుకొని ఆ అనుచితచర్యను వద్దని చెప్పి ఆతడిని వారించుము. 


క. విను మేనును నీవును శాం | తనవుండు విదురుండు నుండి తగునె యధర్మం 
బు నుపేక్షింప(గ? ననయం । బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?” 79 
ప్రతిపదార్థం: వినుము; ఏనును, నీవును= నేనున్నూ, నీవున్నూ; శాంతనవుండు= భీష్ముడు; విదురుండును; ఉండి; 


అధర్మంబున్‌= అధర్మాన్ని; ఉపేక్షింప(గన్‌+తగున్‌+ఎ= సహించటం తగునా?; అనయంబును= ఎల్లప్పుడు (దుర్నీతియు); 
పాండవ విగ్రహంబు= _పాండవులతోడి విరోధం; పుట్టుట; లగ్గు+ఏ= మేలా? 


తాత్సర్యం: వినుము. నీవు, నేను విదురుడు, భీష్ముడు (బ్రదికి ఉండగా అధర్మాన్ని సహించటం న్యాయమా? సదా 
పాండవులపై పగ పూనటం మేలా?” 


విశేషం: శాంతనవుడు= శంతనుపుత్రుడు- అపత్యార్థక తద్దితం. ధార్తరాష్ట్రుడు= ధృతరాష్ట్రుడి కొడుకు - ఇట్టిదే. 
వ. అనినవిని ధృతరాష్తుండు దుఃఖితుండై 'నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకు ననిష్టంబైన దుష్ట 
ద్యూతంబు ప్రవర్తిల్లె; దుర్గ్జుద్దియైన దుర్యోధనుం బుత్తస్నేహంబున విడువనోప; నేమి సేయుదు? ననిన 
~~ 0m ని Fa =] 
ధృతరాష్తునకు( గృష్టద్వైపాయనుం డిట్లనియె. 80 


ప్రతిపదార్థం: అనిన, విని; ధృతరాషుండు; దుఃఖితుండు+ఐ= శోకించినవాడై; నాకును; గాంధారికిని; భీష్మ విదుర, కృప, 
ద్రోణులకున్‌; అనిష్టంబు+ఐన= ఇష్టంకాని; దుష్టద్యూతంబు= చెడు జూదం; ప్రవర్తిల్లెన్‌= జరిగింది; దుర్చుద్ది+ఐన= చెడ్డ బుద్ది 
లు లు యు అవి > co ఠా 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలవాడైన; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; పుత్ర స్నేహంబునన్‌= పుత్రుడిపైగల అనురాగంచేత; విడువన్‌+ఓపన్‌= విడువజాలను; 
ఏమి+చేయుదున్‌= ఏమి చేయగలను?; అనిన= అని చెప్పగా; ధృతరాషునకున్‌; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు దుఃఖించి, 'నాకు, గాంధారికి, భీష్మ విదుర కృప ద్రోణులకు ఇష్టం 
కాని చెడుజూదం జరిగింది. ఏమి చేయగలను? పుత్రవాత్సల్యంవలన నేను దుర్చుద్ది అయిన దుర్యోధనుడిని, 
వదలలేకున్నాను'- అని వ్యాసుడితో విన్నవించుకోగా, వ్యాసుడు ఇట్టా అన్నాడు. 


ధృతరాష్టునకు వ్యాసు( డింద్రసురభి సంవాదంబు సెప్పుట (సం. 3-10-6) 


ఆ. “ఎల్ల నెయ్యములకు( దల్లిదంద్రులయందు । సుతులవలని నెయ్య మతిశయంబు; 
ధనము లెంత గలిగినను సుతరహితుల । కెమ్మెయిని మనఃప్రియమ్ము లేదు. 81 
ప్రతిపదార్థం: ఎల్ల, నెయ్యములకున్‌= సమస్త స్నేహాలకు; తల్లి దండ్రుల యందు= తల్లి దం(డ్రులలో; సుతుల వలని, 


నెయ్యము= పుత్రులపై ఉండే ప్రేమ; అతిశయంబు= గొప్పది; ధనములు+ఎంత, కలిగినను= సంపదలు ఎన్ని ఉన్నను; సుత 
రహితులకు= కొడుకులు లేనివారికి; ఏ+మెయిని= ఏవిధంగానైనను; మనస్‌+ప్రియమ్ము= మనస్సుకు ప్రీతి; లేదు. 


తాత్సర్యం: 'తల్లిదండ్రులకు మమకారబంధాలన్నింటిలో పుత్రస్నేహం మిక్కిలి గాఢమైనది. కొడుకులు లేని వారికి 
ఎంత సంపద ఉన్నా మనళ్ళాంతి లభించదు. 


వ. తొల్లి సకలగోమాత యయిన సురభి సురరాజుకడకుం బోయి కరుణంబుగా నేడ్డిన దానింజూచి సురపతి 
విస్మితుండై' యిట్లేల రోదనాకులితలోచనవయి యున్న దాన; వెల్ల వారికి లగ్గ కదా" యనిన నింద్రునకు 
సురభి యిట్లనియె. 82 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; సకల గోమాత, అయిన= అన్ని గోవులకు తల్లి అయిన; సురభి= వేలుపుటావు; 
సురరాజు, కడకున్‌+పోయి= ఇంద్రుడి వద్దకు వెళ్ళి; కరుణంబుగాన్‌= జాలి పుట్టేటట్టుగా; ఏడ్చిన; దానిన్‌+చూచి; సురపతి= 
దేవేంద్రుడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడి; ఇట్టు+ఏల= ఈవిధంగా ఎందుకు?; రోదన+ఆకులిత లోచనవు+అయి= 
ఏడుపుచేత కలవరపాటు చెందిన కన్నులు కలదానివయి; ఉన్నదానవు; ఎల్లవారికి= అందరికి; లగ్గు+అ కదా= క్షేమమేకదా?; 
అనినన్‌= అని పలుకగా; ఇం(ద్రునకు; సురభి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అన్ని ఆవులకు తల్లి అయిన వేలుపుటావు సురభి ఇంద్రుడి వద్దకువెళ్ళి కన్నీరు కారుస్తూ విలపించింది. 
ఇంద్రునికి ఆశ్చర్యం, జాలి కలిగింది. ఇంద్రుడు సురభితో “ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు? అందరికిని క్షేమమే కదా!” 
- అని ప్రశ్నించాడు. ఇంద్రుడితో సురభి ఇట్టా బదులు పలికింది. 


క. “నీ వజ్రము రక్షింపంగ । నా వారికి. దక్కం ద్రిభువనంబుల. గల జీ 
వావలి కెల్లను గుశలమ । దేవేంద్ర! జగత్రయప్రదీప! మహాత్మా! 83 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 37 


ప్రతిపదార్థం: దేవ+ఇంద్ర!= ఓ దేవేంద్రా! జగత్‌+(త్రయ, (ప్రదీప!= మూడు లోకాలను వెలిగించేవాడా!; మహా+ఆత్మా= గొప్ప 


ఆత్మకలవాడా!; నీ, వజ్రము= నీ వజ్రాయుధం; రక్షింపంగన్‌= రక్షిస్తుంటే; నా వారికిన్‌+తక్కన్‌= నా సంతతికి తప్ప; త్రి, 
భువనంబులన్‌+కల, జీవ+ఆవలికి+ఎల్లను= మూడులోకాలలో ఉండే (ప్రాణికోటికెల్ల; కుశలము+అ= క్షేమమే. 


తాత్పర్యం: 'మూడులోకాలను (ప్రకాశింపచేసే మహానుభావా! దేవేంద్రా! నీ వజ్రాయుధం రక్షిస్తుండగా 
మూడులోకాలలో ఉన్న జీవకోటికి క్షేమమే - నా సంతతికి తప్ప. 


వ. దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబులయిన వానిం బూన్చిన నవి దుర్వహ 
భారవహన మహాలాంగలాకర్షణంబులయం దసమర్హంబు లైన నడిచియుం బొడిచియు ములుకోలలం 
గుట్టియు దుర్దలబలీవర్దంబుల జనులు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద' ననిన సురభికి సురపతి 
యిట్లనియె. 84 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ విషయాన్ని; చిత్తగింపుము= దయతో విని గ్రహించుము; బలంబు, కల= బలంజఉన్న; 
బలీవర్షంబులతోన్‌= ఎద్దులతో; బలహీనంబులయిన వానిన్‌= బలంలేనివాటిని; పూన్ఫినన్‌= జతపరిస్తే; అవి, దుర్వహ, భార, 
వహన, మహా, లాంగల+ ఆకర్షణంబులయ౦దు= మోయలేని బరువు మోయటంలో, పెద్దనాగళ్ళు లాగటంలో; 
అసమర్థంబులు+ఐనన్‌= సామర్థ్యం లేకపోయినవి కాగా; అడిచియున్‌= కొట్టిన్నీ; పొడిచియు= (గ్రుచ్చిన్నీ; ములుకోలలన్‌+కుట్టియు= 
ముల్లుగలకర్రలతో నొప్పించిన్నీ; దుర్చల బలీవర్దంబులన్‌= బలంలేని ఎద్దులను; జనులు; బాధింపన్‌+చూచి= కష్టపెట్టటం 
౧ (ఈ) యలు యు [స్‌ 
చూచి; ఏను= నేను; దానికి= ఆ దుఃఖస్థితికి; దుఃఖించెదన్‌= దుఃఖిస్తున్నాను; అనిన; సురభికి= వేలుపుటావుకు; సురపతి= 
దేవేంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
౧ (3) 


తాత్సర్యం: దేవా! నామాటలు దయచేసి సావధానంగా వినండి: బలం గల ఎద్దులతో బలంలేని ఎద్దులను పూన్సి 
(కాడి కట్టి) బరువులను మోయిస్తున్నప్పుడు, పొలాలు దున్నుతున్నప్పుడు బలంలేని ఎద్దులు బరువులు మోయలేక, 
నాగళ్ళు లాగ లేక మిక్కిలి బాధపడుతున్నాయి. కాని, జనులు బడుగుటెద్దులను కొట్టి, ములుగగర్రలతో పొడిచి 
బాధిస్తూ ఉండటంచేత నేను మిక్కిలి పరితపిస్తున్నాను'- అని అనగా దేవేంద్రు డిట్టా బదులు పలికాడు. 


క, “నీకు నపత్యశతంబు ల । నేకంబులు గలవు వాని కేకాకృతి దుః 
ఖాకులత సంభవింపదు । శోకింపకు' మనిన సురభి సురపతి కనియెన్‌. 85 
ప్రతిపదార్థం: నీకున్‌+అపత్య, శతంబులు= నీకు నూర్ల కొలదీ బిడ్డలు; అనేకంబులు= పెక్కు; కలవు; వానికి; ఏక+ఆకృతి= 


ఒకే విధమైన; దుఃఖ+ఆకులత= శోక పరితప్రత (దుఃఖంతో వెత చెందటం); సంభవింపదు= ఏర్పడదు; శోకింపకుము= 
విచారించకు; అనినన్‌= అని అనగా; సురభి= వేలుపుటావు; సురపతికి= దేవేంద్రుడికి; అనియెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: 'నీకు ఎన్నోవందల సంతానం ఉంది. అన్నింటికిని ఒకే రీతి దుఃఖం దాపురించదుకదా! శోకించవద్దు” 
అని దేవేంద్రుడు పలుకగా, సురభి సురపతితో బదులు పలికింది. 


వ. దేవా! దీనాననంబులయి దుర్దలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు సూడనోపుదు?' ననిన నగి 
యింద్రుండు దానికిం గరుణించి వర్షంబున( దృణవర్దనంబు సేసి దుర్దల బలీవర్దంబులకు బలంబు గావించె 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


నని యింద్ర సురభి సంవాదంబు వేదంబులయందు వినంబడు. గావున నీకుం బుత్రస్నేహంబు సామాన్యంబు 
గా; దైనను దీనులై వనంబున నవయుచున్న యప్పాండవులకు దయాళుండ వగుము. 86 


ప్రతిపదార్థం: దేవా! (= ఓ ఇంద్రా; దీన+ఆననంబులు+అయి= వెత చెందిన ముఖాలు కలవయి; దుర్చలంబులు+అయిన= 
బలంలేనివయిన; అపత్యంబుల= సంతానంయొక్క; దుఃఖంబు= శోకం; ఏను= నేను; ఎట్టు= ఏ విధంగా; చూడన్‌+ఓపుదున్‌= 
చూడగలను?; అనినన్‌= అని చెప్పగా; నగి= నవ్వి; ఇంద్రుండు; దానికిన్‌+కరుణించి= దానిపై దయకలిగి; వర్షంబునన్‌= 
వానచేత; తృణవర్దనంబు+చేసి= గడ్డి బాగా పెరిగేటట్టు చేసి; దుర్చల బలీవర్షంబులకు= బలం లేని ఎద్దులకు; బలంబు, 
కావించెన్‌= బలం కలిగేట్టు చేశాడు; అని; ఇంద్ర, సురభి, సంవాదంబు= ఇంద్రుడికి, వేలుపుటావుకు జరిగిన సంభాషణ; 
వేదంబుల యందు; వినంబడున్‌; కావున; నీకున్‌= (ధృతరాష్ట్ర? నీకును; పుత్రస్నేహంబు= కొడుకులపై కల (పేమ; 
సామాన్యంబు, కాదు= సాధారణమైనది కాదు; ఐనను; దీనులు+ఐ= వెతచెందినవారై; వనంబునన్‌= అడవిలో; నవయుచున్న= 
కష్టపడుతున్న; ఆ+పాండవులకు= ఆ పాండవులపట్ట; దయాళుండవు+అగుము= దయకలవాడివి కమ్ము. 


తాత్సర్యం: 'దేవా! బలంలేని నా సంతానం పడుతున్న బాధను నేను ఎట్టా చూడగలను?” అని సురభి చెప్పింది. 
ఇంద్రుడు నవ్వి, కరుణించి, వాన కురిపించి గడ్డి ఎక్కువగా పెరిగేటట్లు చేసి బలంలేని ఎద్దులకు బలం కలిగేటట్లు 
చేశాడు. ఈ ఇంద్రసురభి సంవాదం వేదాలలో ఉన్నది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీకు కల పుత్రప్రేమ సాధారణమైనది 
కాదు. ఐనను అడవులలో వెతలతో (మగ్గుతున్న పాండవులపట్ల దయ చూపించుము. 


విశేషం: మహాభారతంలో (ప్రధాన కథతో పాటు పెక్కు ఉపాఖ్యానాలు, సంవాదాలు ఉన్నాయి. సంవాదమంటే ఇరువురి మధ్య 
జరిగే సంభాషణ. ఈ సంభాషణకు అంతరార్థం ఉంటుంది. (ప్రస్తుత కథతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇందువలన 
అప్పుడప్పుడు కథాగమనం కుంటుపడుతుందని కొందరు విమర్శించటం కద్దు. కాని, మహాభారత (గ్రంథకర్త వేసికొన్న 
ప్రణాళిక ప్రకారం విజ్ఞాన సర్వస్వం అయిన ఇతిహాసంలో ఉపాఖ్యానాలు, సంవాదాలు ప్రధానకథకు పరిపుష్టి చేకూర్చేవే. ఈ 
సురభి సురపతి సంవాదంలోని (ప్రధానాంశాలు: (1) నోరు లేని మూగ జంతువుల పట్ట జనులు జాలి చూపాలనే మానవతా 
ధర్మం (2) సృష్టిలో పుత్రేషణ ప్రాణికోటిపై నెరపే ప్రభావం హృదయంగమంగా చిత్రించబడ్డాయి. ఈషణత్రయం - దారేషణ, 
ధనేషణ, పుత్రేషణ - ఇవి భూతకోటిపై మిక్కిలి ప్రభావం చూపిస్తున్నాయి. పక్షులలో దారేషణ, పశువులలో పుత్రేషణ, 
మనుజులలో ధనేషణ ఎక్కువ అని పెద్దల (ప్రవచనం. కాని, మానవుల్లో ఈ ఈషణత్రయం (ప్రభావాన్ని చూపుతుంది. 
ధృతరాష్ట్రుడికి ఉండే పుత్రేషణ అతడి శీలాన్ని చాల (ప్రభావితంచేసింది. ఆ విషయాన్ని వ్యాసమహర్షి ఈ ఉపాఖ్యానంలో 
ప్రస్ఫుటం చేశాడు. అంతేకాదు. సుఖాల్లో ఉన్న బిడ్డలమీద కంటె, కష్టాల్లో ఉన్న బిడ్డలమీద ఎక్కువ (పేమ చూపాలని 
(ప్రబోధించాడు. 


తే. నీవు బాండుండు విదురుండు నెమ్మి నాకు | నొక్క రూపైన యట్లు నీ కుదితయశులు 
నీ సుతులు నూర్వురును బాండునృపతనూజు । లేవురును నొక్కరూప కా నెటు(గవలయు. 87 


ప్రతిపదార్థం: నీవున్‌= (ధృతరాష్ట్రుడు) నీవున్నూ; పాండుండు= పాండురాజున్నూ; విదురుండు; నెమ్మిన్‌= ప్రేమలో; నాకున్‌ 
(వ్యాసుడికి); ఒక్క, రూపు+ఐన, అట్టు= ఒకే విధమైనవారు (సమానులు) అయినట్లే; నీకు+ఉదితయశులు= నీకు, అధిక 
కీర్తి కలవారు; నీ, సుతులు= నీ కొడుకులు; నూర్వురును= వందమందిన్నీ; పాండు, నృప, తనూజులు+ఏవురును= 
పాండురాజు కొడుకులు ఐదుగురున్నూ; ఒక్క, రూపు+అ, కాన్‌= ఒకే రూపం వారని, అంటే సమానులని; ఎజుం/గవలయున్‌= 
(నీవు) తెలిసికోవాలి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 39 


తాత్సర్యం: నీవు, పాండురాజు, విదురుడు (ప్రేమలో నాకు సమానులు. అలాగే గొప్ప కీర్తి కల వందమంది నీ 
కొడుకులూ, పాండురాజు ఐదుగురు పుత్రులూ నీకు సమానులని తెలిసికోవాలి. 


క. సుజనుల సహవాసంబున( । గుజనులు సద్దర్మమతు లగుట నిక్కము; ధ 
ర్మజునొద్ద నుండి నీ యా । తృజుండు ప్రశాంతుండు ధర్మమార్లుండు నగున్‌. 88 


ప్రతిపదార్థం: సుజనుల, సహవాసంబునన్‌= మంచివారి స్నేహంవలన (మంచివారితో కలిసి మెలిసి ఉండటంవలన); కుజనులు= 
చెడ్డవారు; సత్‌+ధర్మమతులు+అగుట= మంచి ధర్మబుద్ది కలవారవటం; నిక్కము= నిజం; ధర్మజు+ఒద్దన్‌+ఉండి= ధర్మరాజు 
దగ్గర ఉండి; నీ, ఆత్మజుండు= నీ కొడుకు; ప్రశాంతుండు= మిక్కిలి శాంతం కలవాడు; ధర్మమార్లు(డున్‌= ధర్మమార్గంలో 
సంచరించేవాడు; అగున్‌= కాగలడు. 


తాత్సర్యం: మంచివారిమైత్రివలన చెడ్డవారు కూడ మంచివారవుతారు. ధర్మరాజుసహవాసంవలన నీ కొడుకు 
ధర్మమార్లుడు, ప్రశాంతుడు కాగలడు. 


వ. రాజర్షి యైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు గావున నాతని నుపాసించి దుర్యోధనుండు 
గొండొకకాలం బుండు నట్లుగా బనుపు; మట్లయిన నుభయపక్షంబులకు లగ్గగు ననిన ధృతరాష్తుండు 
గృతాంజలి యయి “మునీంద్రా! దుర్యోధనుండు నా పలుకులు వినండు; కురుకులంబు రక్షించు నట్టి బుద్ధి 
గలదేని వాని మీర శిక్షింపుం' డని మొక్కిన 89 

ప్రతిపదార్థం: రాజ+బుషి+ఐన= రాజులలో బుషివంటివాడైన; ధర్మరాజుతోడి, సహవాసంబు= ధర్మరాజుతోమైత్రి; సర్వ, 
జన, హితంబు= సమస్త జనులకు ఇష్టమైనది; కావునన్‌, ఆతనిన్‌= ఆ ధర్మరాజును; ఉపాసించి= ఆరాధించి; దుర్యోధనుండు; 
కొండొక, కాలంబు= కొంతకాలం; ఉండునట్టుగాన్‌; పనుపుము= నియమించుము; అట్టు+అయినన్‌= ఆ విధంగా చేస్తే; 
ఉభయ, పక్షంబులకున్‌= ఇరువర్గాలవారికి; లగ్గు+అగున్‌= మేలు కలుగుతుంది; అనినన్‌= అని చెప్పగా; ధృతరాషుండు; 
కృత+అంజలి+అయి= చేయబడిన నమస్కారం కలవాడయి- అంటే నమస్కరించి; ముని+ఇం(ద్రా!= మునులలో శ్రేష్టుడా!; 
దుర్యోధనుండు; నా పలుకులు= నా మాటలు; వినండు= వినడు; కురు, కులంబు= కురువంశాన్ని; రక్షించు+అట్టి, బుద్ది, 
కలదు+ఏని= కాపాడే ఉద్దేశం ఉంటే; వాని= ఆ దుర్యోధనుడిని; మీరు+అ= మీరే; శిక్షింపుండు= ప్రబోధించండి; అని= అని 
పలికి; (మొక్కిన= నమస్కరించగా. 


తాత్సర్యం: రాజర్షి అయిన ధర్మరాజుతో దుర్యోధనుడు మైత్రి చేయటం సర్వజన హితమైనది. దానివలన ఇరుపక్షాలకు 
మేలు కలుగుతుంది” అని ధృతరాష్ట్రుడితో వ్యాసుడు పలికాడు. 'మునీంద్రా! కురుకులాన్ని కాపాడాలనే కోరిక మీకు 
ఉంటే మీరే దుర్యోధనుడికి ప్రబోధం చేయండి. అతడు నా పలుకులను వినడు'- అని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి 
నమస్కరించి బదులు పలికాడు. 


క. “అనఘుండు మైత్రేయుం డను । మునినాథుండు వచ్చి ధర్మమున నాతనిం దా 
ననుశాసించు. దిరంబుగి । నని చెప్పుచు నప్పరాశరాత్మజు. డరిగెన్‌. 90 


ప్రతిపదార్థం: అనఘు(డు= పాపంలేనివాడు; మైత్రేయుండు+అను, మునినాథుండు= మైత్రేయుడు అనే పేరున్న బుషి 
శ్రేష్టుడు; వచ్చి; ఆతనిన్‌= ఆ దుర్యోధనుడిని; ధర్మమునన్‌= ధర్మంలో; తిరంబుగన్‌= స్థిరంగా; అనుశాసించున్‌= ఆజ్ఞాపిస్తాడు 
(అంటే ప్రబోధిస్తాడు); అని; చెప్పుచున్‌; ఆ+పరాశర+ఆత్మజుండు= పరాశరుడి కొడుకైన వ్యాసుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'మహానుభావుడైన మైత్రేయమహర్షి వచ్చి దుర్యోధనుడికి ధర్మప్రబోధం చేయగల” డని చెప్పి వ్యాసమహర్షి 
నిష్క్రమించాడు. 


వ. అంత. 91 
తాత్సర్యం: ఆ తరువాత 


ఉ. న్యాయవిదుండు గామ్యకవనంబున ధర్మజునొద్దనుండి మై 
త్రేయుండు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మునీంద్రు నిం 
ద్రాయితు( డాంబికేయు. డుచితస్థితి. బూజితుంజేసి నాత్మ ని 
శ్రయసలాలసుండయి విశేషసపర్యలం జేసి భక్తితోన్‌. 92 


ప్రతిపదార్థం: న్యాయవిదుండు= పాడి తెలిసినవాడు; కామ్యకవనంబునన్‌= కామ్యకమనే పేరున్న అడవిలో; ధర్మజు+ఒద్దనుండి= 
ధర్మరాజు దగ్గరనుండి; ధీయుతుండు= బుద్దిమంతుడైన; మై(తేయు(డు; అరుగుదెంచినన్‌= రాగా; అప్పుడు+అ= ఆ 
సమయాన్నే; ఆ+ముని+ఇం(ద్రున్‌= ఆ మునీశ్వరుడిని; ఇంద్ర+ఆయితుండు= ఇంద్రుడితో సమానమైనవాడు; ఆంబికేయుండు= 
అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుడు; ఉచిత స్టితిన్‌= అర్హమైన విధంగా; పూజితున్‌+చేసెన్‌= పూజించాడు; ఆత్మ, నిశ్రేయస, 
లాలసుండు+అయి= తనకు మేలు లభించాలనే కోరిక కలవాడై; భక్తితోన్‌= గౌరవభావంతో; విశేష, సపర్యలన్‌= (ప్రత్యేకమైన 
శుశూషలు; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: న్యాయవేత్త అయిన మైత్రేయమహర్షి కామ్యకవనంలో ఉన్న ధర్మరాజు దగ్గరనుండి తన కడకు 
వచ్చినపుడు ధృతరాష్ట్రుడు తనకు మేలు కలగాలనే కోరిక కలవాడై ఎంతో భక్తితో ఆ మునీంద్రునికి విశేషసపర్యలు 
చేసి పూబించాడు. 


వ. ఇట్లుదనచేతంబూజితుండై సుఖవిశ్రాంతుండైన మునివరునకు ధృతరాష్తుండు ముకుళితహస్తుండై 


వాతి 


“భట్టారకా! యెందుండి వచ్చితి?” రని యడిగిన మైత్రేయుం డిట్లనియె. 93 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తన చేతన్‌; పూజితుండై= పూజించబడినవాడై; సుఖవిశ్రాంతుండు+ఐన= సుఖంగా 
విశ్రమించిన; మునివరునకు= బుషిశ్రేష్టుడికి; ముకుళిత, హస్తుండు+ఐ= మొగిడ్చిన హస్తాలు కలవాడై అంటే, నమస్కరించినవాడై; 
భట్టారకా!= పూజనీయుడా!; ఎందు+ఉండి, వచ్చితిరి+అని+అడిగినన్‌= ఎక్కడ నుండి విచ్చేశా రని అడుగగా; అతనికి= ఆ 
ధృతరాష్ట్రుడికి; మైత్రేయుండు= మైత్రేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: తనచే పూజించబడి విశ్రాంతి గైకొంటున్న మైత్రేయ మహర్షికి నమస్కరించి 'భట్టారకా! తా మెక్కడనుండి 
ఇక్కడకు దయచేశా?' రని ధృతరాష్ట్రుడు అడిగాడు. ధృతరాష్ట్రుడికి మైత్రేయుడు ఈ విధంగా బదులు పలికాడు. 


చ. “'అలఘుతపోభరంబున జటాజినముల్‌ ధరియించి రూక్ష వ 
ల్కలములు గట్టి కూరలును గాయలు బండులు భోజనంబుగా 
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే 
యులకడనుంది వచ్చితి. గురూత్తమ! నీసుతు నిన్ను! జూడంగన్‌. 94 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 41 


ప్రతిపదార్థం: అలఘు= గొప్పదైన; తపస్‌+భరంబున= తపస్సుయొక్క బరువుతో; జటా+అజినముల్‌= జడలు; తోళ్ళు; 
ధరియించి; రూక్ష వల్కలములు= కరకు మోటు నారబట్టలు; కట్టి; కూరలును; కాయలున్‌; పండులు; భోజనంబుగాన్‌= 
ఆహారంగా; అలయక= ఆయాసం పొందక; కామ్యకంబు+అను= కామ్యకం అనే పేరున్న; మహా విపినంబునన్‌= పెద్ద 
అడవిలో; ఉన్న; పాండవేయుల కడ నుండి= పాండవుల దగ్గరనుండి; కురు+ఉత్తమ!= కురువంశంలో ఉత్తముడైన ఓ 
ధృతరాష్ట్ర మహారాజా!; నిన్నున్‌= నిన్ను; నీ సుతున్‌= నీ కొడుకును; చూడంగన్‌= చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: 'కురువంశంలో జనించిన ఉత్తముడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! నిన్నును, నీ కుమారుడిని చూడటానికై 
నేను పాండవులకడనుండి వచ్చాను. వారు కామ్యకవనంలో తపోభారంచేత పెరిగిన జడలతో, మోటునారబట్టలు 
కట్టుకొని కాయలు, కూరలు, పండ్లు ఆహారంగా స్వీకరిస్తూ సమయపరిపాలన చేస్తున్నారు. 


వ. ఏ నఖిలతీర్ణదర్శనార్థంబు పరిభ్రమించుచు( గురుజాంగలంబున కరిగి యందు. గురుకులోత్తము లైన 
పాండుపుత్తులం జూచితి” 95 

ప్రతిపదార్థం: ఏను= నేను; అఖిల, తీర్థ దర్భన+అర్థంబు= అన్ని దివ్యస్థలాలను చూడటానికై; పరిభ్రమించుచున్‌= తిరుగుతూ; 
9 యఖ థ థి పకా 


కురుజాంగలంబునకు= కురుదేశానికి సమీపంలోని అరణ్య(ప్రదే శానికి; అరిగి= వెళ్ళి; అందున్‌= అక్కడ; కురు, 
కుల+ఉత్తములు+ఐన= కురువంశంలో శ్రేష్టులైన; పాండుపు(త్రులన్‌; చూచితిన్‌= చూచాను. 


తాత్సర్యం: నేను తీర్ధయా(త్రలు చేస్తూ కురుక్షేత్రానికి సమీపంలోని అరణ్య(ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పాండవులను 
చూచాను.” 


విశేషం: తీరశబానికి వాచ్యార్థం నీరు. తీరయాతలు అనేచోట దివ్యదేశయా(త్రలు అని రూఢ్యర్థం. బహు దివ్యస్థలాలు 
యి లు (53. యి యి థి 
ప్రాయికంగా నదీతీరాలలో ఉండటంచేత తీర్జానికి అట్టి రూఢ్యర్థం ఏర్పడింది. 


ఆ. అనిన నవనతాస్యు( డయి ధృతరాష్తుం డి । ట్లనియె 'నెట్లు సెప్పు. డయ్య! యందు. 
బాండవులకు సత్యభాషణులకు( గుశ । లంబె? వార లిట దలంతు రొక్కొ!' 96 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అవనత+ఆస్యు(డు+అయి= వంచబడిన మొగం కలవాడయి; ధృతరాషు(డు; 


ఇట్టు+అనియెన్‌; ఎట్టు; చెప్పుడు+అయ్య; అందున్‌; సత్యభాషణులకున్‌= నిజం మాట్లాడే పాండవులకు; కుశలంబు+ఎ= 
క్షేమమా; వారలు; ఇట= ఇక్కడను గురించి (హస్తినాపురాన్ని గురించి); తలంతురు+ఒక్కొ= స్మరిస్తున్నారా! 


తాత్సర్యం: అని మైత్రేయమహర్షి అనగా, ధృతరాష్ట్రుడు తలవంచుకొని అయ్యా! సత్యభాషణులగు పాండవులకు 
క్షేమమా? వారు ఇచటివారిని స్మరిస్తుంటారా?” - అని పలికినాడు. 


క. “అమితభుజశక్తి నంతక | సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్రస్నే 
హమునకు విచ్చేదముగా । సమయాతిక్రమము సేయ సమకట్టరుగా.” 97 


ప్రతిపదార్థం: అమిత, భుజ, శక్తిన్‌= అంతులేని బాహుపరా(క్రమంలో; ఆ+పాండు= సుతులు= ఆ పాండవులు; అంతక, 
సములు= యముడితో సమానులు; ఇందు, సౌభ్రాత్ర స్నేహమునకు= అన్నదమ్ముల (ప్రేమకు - అంటే కౌరవ పాండవుల 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధ్యగల సోదరభావానికి; విచ్చేదముగా= భంగకరంగా; సమయ+అతి(క్రమము= (ప్రతిజ్ఞను మీరటం (అంటే పండ్రెండేండ్ర 
వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయకుండానే కౌరవులపై దండెత్తటం); చేయన్‌= చేయటానికి; సమకట్టరుగా= పూనరుకదా! 


తాత్సర్యం: 'పరాక్రమంలో యముడితో సమానులైన పాండవులు కురు పాండవసోదరభావానికి విఘాతం కలిగేట్టుగా 
తాము లోగడ అంగీకరించిన సమయాన్ని మీరటానికి యత్నించరు కదా! 


వ. అనిన మైత్రేయుం డిట్లనియె. 98 


తాత్పర్యం: అనగా మైత్రేయుడు ఈ విధంగా అన్నాడు. 


చ.  'చనుదెంచి మహామునివరు | లనవరతము వారలకు. బ్రియం బొనర(గ దీ 
వన లీగిం జేసి కుశలమ । మనుజేశ్వర! వారు ధర్మమతియుతు లగుటన్‌. 99 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= ఓ రాజా!; మహాముని వరులు= మహర్షులు; చనుదెంచి= వచ్చి; అనవరతము= ఎల్లప్పుడు; 
ప్రియంబు+ఒనర(గ= ప్రీతికలిగేటట్టు; వారలకున్‌= ఆ పాండవులకు; దీవనలు= ఆశీస్సులు; ఈగిన్‌, చేసి= ఇవ్వటం చేత; 
వారు= ఆ పాండవులు; ధర్మ, మతి, యుతులు+అగుటన్‌= ధర్మబుద్దితో కూడినవారు కావటంచేత; కుశలము+అ= క్షేమమే. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా మైత్రేయుడు ఇట్టా అన్నాడు: 'ఓ రాజా! మహర్షులు నిరంతరం 
వచ్చి, ప్రియం కలిగేటట్టుగా పాండవులకు దీవనలు ఇవ్వటంచేత, వారు ధర్మబుద్దితో కూడినవారు కావటం చేత, 
క్షేమంగా ఉన్నారు. 


క. వారలు సమయము దప్పిన । వారిజరిపుహితుల గతు లవశ్యము. దప్పున్‌; 
వారికి నకారణంబ ని । కారము నీ కొడుకు సేసె గడు నహితుందై.” 100 


ప్రతిపదార్థం: వారలు= ఆ పాండవులు; సమయము= ఒడంబడిక; తప్పిన= మీరితే; వారిజ, రిపు, హితుల, గతులు= చంద్ర 
సూర్యుల నడకలు (వారిజరిపుడు=చంద్రుడు, వారిజ హితుడు= సూర్యుడు ఇక్కడ “వారిజ శబ్దం రిపు-హిత శబ్దాలకు 
రెండింటికి అన్వయిస్తుంది); అవశ్యమున్‌= విధిగా; తప్పున్‌= తప్పుతాయి; వారికిన్‌= ఆ పాండవులకు; అకారణంబు+అ= 
ఎట్టికారణం లేకుండానే; నీకొడుకు= నీ పుత్రుడు (దుర్యోధనుడు); కడున్‌+అహితుండు+ఐ= మిక్కిలి శత్రుత్వం వహించినవాడై; 
నికారము= వంచన; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పాండవులు చేసిన ప్రతిజ్ఞను మీరితే సూర్యచంద్రులే గతులు తప్పుతారు. అలాంటి వారిని నీ కొడుకు 
నిష్కారణంగా వైరం వహించి వంచించాడు.” 


వ. _ అని దుర్యోధనుం జూచి 'యయ్యా! నీవు బుద్దిగలవేని. బాండవులతో విరోధం బుడుగు; మట్లయిన నీకును 
వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకు. జేకొనుము. 101 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; దుర్యోధనున్‌+చూచి= దుర్యోధనుడిని చూచి; అయ్యా; నీవు; బుద్ది, కలవు+ఏనిన్‌= 
బుద్దికలవాడివైతే; పాండవులతో; విరోధంబు= శత్రుత్వం; ఉడుగుము= మానుకొమ్ము; అట్టు+అయిన; నీకును; వారికిన్‌; 
కురు, కులంబునకున్‌= కౌరవవంశానికి; లగ్గు+అగు= మేలు చేకూరుతుంది; నా, పలుకున్‌= నా మాటను; చేకొనుము= 
స్వీకరించుము(అంగీకరించుము). 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 43 


తాత్సర్యం: అని చెప్పి, మైత్రేయమహర్షి దుర్యోధనుడితో “అయ్యా! బుద్ధిగలవాడవైతే నీవు పాండవులతో విరోధం 
విడనాడుము. అట్లయితే నీకూ, పాండవులకూ కురువంశానికీ మేలు కలుగుతుంది. నామాట వినుము. 


సీ, వజ్రసంహనను లవార్యపరాక్రముల్‌ | పాండుకుమారు లాఖండలాభు 
లందటు నాగశతాయుతత్రాణు లు । గ్రాహవకాంక్షు లుత్సాహపరులు; 
వారలలో బలవంతుండు బక హిడిం । బాసురు లనువారి నాసురమున. 
జంపె, నాగాయుతసత్తుు జరాసంధు । నెక్కటి యోర్లిన యక్కజుండు 


తే. ఘోరవనమున వీరు. గిమ్మీరు. డను సు । రారి నిశ్చల ఘన భీకరాంగు. బట్టి 
పోర వధియించినట్టి సమీరజునకు | భూరిభుజునకు మార్కొనువారు€ గలరె? 102 


ప్రతిపదార్థం: పాండుకుమారులు= పాండవులు; వజ్ర సంహననులు= వజ్రం వంటి శరీరం కలవారు; అవార్య, పరా(క్రముల్‌= 
వారించశక్యంగాని పరాక్రమం కలవారు; ఆఖండల+ఆభులు= ఇంద్రుడితో సమానులు; అందణు; నాగ, శత+అయుత, 
త్రాణులు= వంద పదివేల ఏనుగులతో సమానమైన శక్తి కలిగినవారు; ఉ(గ్ర+ఆహవ, కాంక్షులు= భయంకరమైన యుద్దం 
చేసే కోరిక కలవారు; ఉత్సాహపరులు= (లోకోత్తర కృత్యాలు నిర్వహించటంలో) ఉత్సాహం కలవారు; వారలలో; బలవంతుండు= 
బలం కలవాడు; బక, హిడింబ+అసురులు+అనువారిన్‌= బకుడు, హిడింబుడు అనే రాక్షసులను; ఆసురమునన్‌= (క్రూరత్వంతో 
(రాక్షస విధానంతో); చంపెన్‌= సంహరించాడు; నాగ+అయుత, సత్తు= పదివేల ఏనుగులయొక్క బలం కల వాడిని; 
జరాసంధున్‌; ఎక్కటి= ఒంటరిగా; ఓర్చిన= జయించిన; అక్కజుండు= అధికుడు; ఘోరవనమునన్‌= భయంకరమైన 
అడవిలో; వీరున్‌= వీరుడైనవాడిని; కిమ్మీరుండు+అను= కిమ్మీరుడు అనే; సుర+అరిన్‌= రాక్షసుడిని; నిశ్చల, ఘన భీకర+అంగున్‌= 
చలించని, మిక్కిలి భయంకరమైన శరీరం కలవాడిని; పట్టి= పట్టుకొని; పోరన్‌= యుద్దంలో; వధియించినట్టి= చంపినట్టి; 
సమీరజునకు= వాయుపు(తుడికి, భీముడికి; భూరి భుజునకు= గొప్ప భుజాలు కలవాడికి (మేటి పరా(క్రమం కలవాడికి); 
మార్కొనువారున్‌= యుద్దంలో ఎదిరించేవారు; కలరు+ఎ= ఉన్నారా? (లేరని భావం) 


తాత్సర్యం: పాండవులు వజ్రశరీరులు, దేవేంద్రసములు, మహాపరా[క్రమోపేతులు, ఉత్సాహవంతులు. అందరు పది 
లక్షల ఏనుగుల బలం కలవారు, భీకర యుద్దమంటే కుతూహలపడే వారు. వారిలో మిగుల బలవంతుడైన భీముడు 
పదివేల ఏనుగులబలం కలిగిన జరాసంధుడిని ఒంటరిగా ఓడించి చంపిన అద్భుతవీరుడు. బక హిడింబ కిమ్మీరులను 
రాక్షసంగా చంపిన ఆ భీముడిని ఎదిరించగల యోధులు ఎక్కడ ఉన్నారు? 


విశేషం: అలం: ఉపమ. ఎత్తుగీతిలో నన్నయ ప్రాసనియమాన్ని పాటించాడు. 


మైత్రేయుండు దుర్యోధనుని శపించుట (సం. 3-11-27) 


వ. వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు; జరామరణవంతులైన మనుజులు వారింజెనకి 
యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది కార్యం” బనిన మైత్రేయుపలుకు లాదరింపక 
పాదాంగుష్టంబున నేల వ్రాయుచు బాహు వెత్తి తొడలు సఅచి నగుచున్న యా దుర్యోధనుం జూచి, 
మైత్రేయుం డలిగి 'యీ యపరాధంబున నాహవంబగు నందు భీముగదావూతంబున నీ 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


యూరుయుగళంబు భగ్నం బయ్యెడు' మని శాపం బిచ్చిన వెబిచి ధృతరాష్తుండు “మునీంద్రా! యట్లు 

గాకుండం బ్రసాదింపు' మనిన నమ్మునివరుం డిట్లనియె. 103 
ప్రతిపదార్థం: వారికి; వాసుదేవ, ధృష్టద్యుమ్నులు= శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు; సంబంధ సహాయులు= చుట్టరికం చొప్పున 
సాయం చేసేవారు; జరా, మరణవంతులు+ఐన= ముసలితనం, చావు కలిగిన వారైన; మనుజులు= మనుష్యులు; వారిన్‌, 
చెనకి= వారిని ఎదిరించి; ఎట్ల్టు= ఏ విధంగా; జీవింతురు= (బ్రదుకగలరు?; నీవు; వారితో= ఆ పాండవులతో; ఒడంబడి, 
ఉండుము= అంగీకారం కుదుర్చుకొని ఉండుము; ఇది కార్యంబు= ఇది చేయదగిన పని; అనిన; మైత్రేయు పలుకులు= 
మైత్రేయుడి మాటలు; ఆదరింపక= లెక్కచేయక; పాద+అంగుష్టంబునన్‌= కాలి బొటనష్రేలితో; నేలన్‌= భూమిపై; వ్రాయుచు; 
బాహువు= చేయి; ఎత్తి; తొడలు; చజచి; నగుచున్న= నవ్వుతున్న; ఆ దుర్యోధనున్‌+చూచి= ఆ దుర్యోధనుడిని చూచి; 
మైత్రేయుండు; అలిగి= కోపించి; ఈ అపరాధంబున్‌= ఈ తప్పువలన; ఆహవంబు+అగున్‌= యుద్దం దాపురిస్తుంది; 
అందు= ఆ యుద్ధంలో; భీము, గదా+ఆఘాతంబున= భీముడి గద యొక్క దెబ్బవలన; నీ+ఊరు, యుగళంబు= 
నీతొడలజంట; (ఊరు= తొడ, యుగళము= జంట); భగ్నంబు+అయ్యెడు= విరుగగలదు; అని; శాపంబు; ఇచ్చిన; వెజచి= 
భయపడి; ధృతరాష్టుండు; ముని+ఇంద్రా!= మునిశ్రేష్టా!; అట్టు; కాకుండన్‌; ప్రసాదింపుము+అనిన= (ప్రసన్నుడ వగుము 
అనగా; ఆ, మునివరుండు= ఆ బుషిశ్రేష్టుడు, ఆ మైత్రేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాండవులకు చుట్టరికంవలన ఏర్పడిన అనుబంధంచేత శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు తోడుపడగలరు. 
ముసలితనానికి చావుకు లోనయ్యే మానవమాత్రులు వారిని ఎదిరించి (బ్రతుకలేరు. నీవు వారితో పొత్తు కుదుర్చు 
కొనటం మంచిది” - అని దుర్యోధనుడితో మైత్రేయుడు పలికాడు. దుర్యోధనుడు మైత్రేయుని మాటలను తిరస్కరిస్తూ 
తన కాలి బొటన(వ్రేలితో నేలపై (వ్రాస్తూ చేయెత్తి తన తొడలపై చరచి చప్పుడు చేస్తూ, మైత్రేయుడిని పరిహసించాడు. 
మైత్రేయుడు కోపగించుకొని “ఈ అపరాధంవలన ఘోరయుద్దం జరుగుతుంది అందులో భీమ గదాఘాతంవలన 
నీ తొడలు విరుగగలి వని శపించాడు. ఆ శాపానికి ధృతరాష్ట్రుడు భయపడి “శాపాన్ని ఉపసంహరించు కొమ్మని 
ఆ మునీంద్రుడిని వేడుకొన్నాడు. అప్పుడు మైత్రేయుడు ఇట్టా పలికాడు. 


తే. 'కడంగి సమబుద్ది వీనికిం గలిగె నేనిం। గాదు శాప ఫలం; బట్లు గాక బుద్ది 
హీనుండై గర్వితుం డగు నేని శాప | హవ్యవాహఫలంబు వీ డనుభవించు.' 104 


ప్రతిపదార్థం: కడంగి= పూని; సమబుద్ది= సవ్యమైన బుద్ది; వీనికిన్‌= ఈ దుర్యోధనునికి; కలిగెన్‌+ఏనిన్‌= ఏర్పడినట్లయితే; 
శాప, ఫలంబు, కాదు= శాపం ఫలించదు; అట్టు, కాక= సమబుద్ది దుర్యోధనునికి ఏర్పడక; బుద్ది హీనుండు+ఐ= బుద్ధిలేనివాడై, 
అంటే మూర్చుడై; గర్వితుండు+అగున్‌+ఏని= గర్వంకలవాడయితే; శాప, హవ్యవాహ, ఫలంబు= శాపమనే అగ్ని యొక్క ఫలితం 
(హవ్యమును వహించేవాడు హవ్యవాహుడు అంటే అగ్నిహోత్రుడు. హవ్యమంటే యజ్ఞంలో ్రేల్బబడే ఆజ్యాది హామద్రవ్యం); 
వీండు= ఈ దుర్యోధనుడు; అనుభవించున్‌= అనుభవిస్తాడు. 


తాత్సర్యం: 'దుర్యోధనుడు పశ్చాత్తాపం పొంది, చేసిన దానికి వగచి, మంచి బుద్ది ఏర్పరచుకొంటే ఈ శాపం 
వర్తించదు. అట్టా కాక, బుద్దిలేనివాడై గర్వంతో (ప్రవర్తిస్తే శాపాగ్నిఫలితం ఆతడు అనుభవిస్తాడు”. 


విశేషం: అలం: రూపకం. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 45 
వ. అని ప్రసన్నుండైన మైత్రేయునకు నాంబికేయుం డిట్లనియె. 105 


ప్రతిపదార్థం: అని; ప్రసన్నుండు+ఐన= శాంతించిన; మైత్రేయునకున్‌; ఆంబికేయుండు= అంబిక పుత్రుడైన ధృతరాష్ట్రుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: శాంతించిన మైత్రేయమహర్షితో ధృతరాష్ట్రుడు ఇట్లా పలికాడు. 


క. “కిమ్మీరుం డను రక్కసు । డ మ్మారుతతనయుచేత నత్యుగ్ర వనాం 
తమ్మున నిహతుండయిన వి | ధ మ్మెట్టులు సెప్పు మద్దుతం బిది' యనినన్‌. 106 


ప్రతిపదార్థం: కిమ్మీరుండు+అను, రక్కసు(డు= కిమ్మీరు డనే పేరుగల రాక్షసుడు; ఆ+మారుత, తనయుచేత= ఆ వాయు 
పుత్రుడైన భీముడిచేత; అతి+ఉ(గ్ర, వన+అంతమ్మునన్‌= మిక్కిలి భయంకరమైన వనంలోపల; నిహతుండు+అయిన, 
విధమ్ము+ఎట్టులు చెప్పుము= చంపబడినవిధానం ఎటువంటిదో చెప్పుము; ఇది; అద్భుతంబు= ఆశ్చర్యకరం; అనినన్‌= అని 


అనగా. 


తాత్పర్యం: 'కిమ్మీరుడనే రాక్షసుడు భయంకరమైన అడవిలో భీముడిచేత సంహరించబడిన అద్భుతవృత్తాంతాన్ని 
వివరించు” మని ధృతరాష్ట్రుడు మైత్రేయమహర్షిని అడిగాడు. 


వ. “నా పలుకులు నీకొడుకు వినండయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన విప్రులచేత విదురుం 
డిమ్ముగా నెటింగినవా6( డతనివలన విను’ మని చెప్పి మైత్రయుం డరిగినం, గిమ్మీరవధ కథాశ్రవణపరుందై 
తన్నడిగిన ధృతరాస్తునకు విదురుం డిట్లనియె; నిందుండి చని పాండవులు మూండహోరాత్రంబులు నిరంతర 
ప్రయాణంబు సేసి, కామ్యకవనంబు( జొచ్చు వా రొక్కనాంటి యర్దరాత్రంబున రాక్షసప్రచారవేళయందు. 
బరిభ్రమించుచు రాక్షసమాయ.( గావించుచున్నవాని, నతినిశితదంప్రాకరాళంబైన తన వదన గహ్వరంబు( 
దెఅచి గ్రుడ్లు మెలివ(య) బభ్రుకేశంబులు దూల బాలార్క రశ్మియుతంబయిన బలాహకంబునుంబోలె 
సకల ప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్నవాని, నిజపాద ఘట్టిత మహీతల ప్రచలన వేగ వేల్లిత వల్లీ పల్లవ 
బాహు పరిరంభణసుఖంబు( బాదపంబుల కాపాదించుచున్నవాని నెదుర నొక్కరక్కసుం గని; రంత వాండును 
బ్రాహ్మణ సంఘంబు ముందట గృష్టాజినావృతులై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ నిరోధియై 
మహాపర్వతంబునుంబోలె నున్న నదృష్ట పూర్వ ప్రమాణంబైన వాని దేహంబు(జూచి నిమలితనయన యయి 
దుశ్శాసన కరాకృ్ళష్ణ వికీర్ణవేణీభరంబు వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబుల నడిమి 
నదియుంబోలెంబతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన నింద్రియంబులు విషయరతిం బరిగ్రహించు నట్టు 
లేవురు నక్కోనులిం బట్టుకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత. 107 


ప్రతిపదార్థం: నా పలుకులు= నా మాటలు; నీకొడుకు; వినండు+అయ్యె; నేను+ఏల, చెప్పెద; దీనిన్‌= కిమ్మీర వధ 
వృత్తాంతాన్ని; పాండవ సహాయులు+ఐన= పాండవులకు సాయంగా నిలిచిన; విప్రులచేత= (బ్రాహ్మణులచేత; ఇమ్ముగాన్‌= 
బాగుగా; విదురుండు= విదురుడు; ఎటి(గినవా(డు= తెలిసికొన్నవాడు; అతనివలన= ఆ విదురుడివలన; వినుము+అని, చెప్పి; 
మైత్రేయుండు; అరిగినన్‌= వెళ్ళగా; కిమ్మీర, వధ, కథా, (శ్రవణ, పరుండు+ఐ= కిమ్మీరుడిని చంపటం గురించిన వృత్తాంతం 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


వినటంలో ఆసక్తి కలవాడై; తన్ను (విదురుడిని); అడిగిన; ధృతరాష్టునకు; విదురుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; 
ఇందు+ఉండి= ఇక్కడినుండి; చని= వెళ్ళి; పాండవులు; మూండు+అహన్‌+రాత్రంబులు= మూడు పగళ్ళు, రాత్రులు; 
నిరంతర, ప్రయాణంబు, చేసి= ఎడతెగని ప్రయాణంచేసి; కామ్యక వనంబున్‌= కామ్యక మనే పేరుకల అడవిని; చొచ్చువారు= 
(ప్రవేశించేవారు; ఒక్కనాంటి= ఒక దినం; అర్హరాత్రంబున= నడికిరేయి; రాక్షస, (ప్రచార, వేళయందున్‌= రక్కసులు తిరుగాడే 
సమయంలో; పరిభ్రమించుచున్‌= ఇటునటు తిరుగుతూ; రాక్షస, మాయన్‌, కావించుచున్నవానిన్‌= రాక్షసులు కల్పించే 
మాయను చేస్తున్నవాడిని; అతి, నిశిత, దంష్టా, కరాళంబు+ఐన= మిక్కిలి వాడి అయిన వెలికోరలతో భయాన్ని కలిగించేదయిన; 
తన్క;... వదన, గహ్యరంబున్‌+తెజచి= తన గుహవంటినోరును తెరిచి; (గ్రుడ్డు మెజవ(య)= కంటిగుడ్డు (ప్రకాశించగా; 
బ(భ్రుకేశంబులు= (పసుపు) పచ్చని వెండ్రుకలు (బట్టతలపక్క వెండ్రుకలు); తూలన్‌= కదలగా; బాల+అర్క, రశ్మి, 
యుతంబు+అయిన= ఉదయభానుడి కిరణాలతో కూడిన; బలాహకంబునున్‌+పోలెన్‌= మేఘంవలె; సకల, (ప్రాణి, భయ, 
జననంబుగా= సర్వ ప్రాణులకు భయం కలిగేటట్లుగా; గర్డిల్లుచున్న వాని= పెద్దధ్వని చేస్తున్నవాడిని; (అలంకారం: ఉపమ); 
నిజ, పాద, ఘట్టిత, మహీతల, (ప్రచలన, వేగ, వేల్లిత, వల్లీ, పల్లవ, బాహు, పరిరంభణ సుఖంబున్‌= తనయొక్క పాదాలచేత 
కొట్టబడిన భూ(ప్రదేశం యొక్క కదలిక వేగంచేత చుట్టుకొనబడిన తీగల చిగురుటాకులనే చేతుల కౌగిలింతల సౌఖ్యాన్ని; 
పాదపంబులకు= చెట్లకు; ఆపాదించుచున్నవానిన్‌= కలిగిస్తున్నవాడిని (అలంకారం: రూపకం); ఎదురన్‌= ఎదురుగా; ఒక్క; 
రక్కసున్‌+కనిరి= రాక్షసుడిని చూచారు; అంత; వాండును= ఆ కిమ్మీర రాక్షసుడును; (బ్రాహ్మణ, సంఘంబు, ముందటన్‌= 
బ్రాహ్మణ సమూహాల ముందు; కృష్ణ+అబజిన+ఆవృతులు+ఐ= లేడిచర్మాలతో కప్పబడినవారై; వచ్చు= వస్తున్నట్టి; పాండవుల, 
దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; మార్గ, నిరోధి+ఐ= దారిని అడ్డగించినవాడై; మహా, పర్వతంబును+పోలెన్‌= గొప్ప 
కొండవలె; ఉన్న; అదృష్ట, పూర్వ, ప్రమాణంబు+ఐన, వాని, దేహంబున్‌+చూచి= లోగడ ఎన్నడూ చూడబడనంతటి కొలతలు 
కల వాడి దేహాన్ని చూచి; నిమీలిత, నయన+అయి= మూసికొన్న కనులుకలదై; దుశ్శాసన, కర+ఆకృష్ణ, వికీర్ల, వేణీ, భరంబు= 
దుశ్శాసనుడి చేతులచేత లాగబడి చెదరిన కొప్పుముడి; వెనువెంటన్‌+ఒలయన్‌= వెనువెంట వ్యాపించగా (కదలగా); పాంచాలి= 
ద్రౌపది; పంచపర్వతంబుల నడిమి, నదియున్‌+పోలెన్‌= ఐదు కొండల మధ్య ఉన్న ఏరువలె; పతులనడుమ= భర్తల మధ్య; 
భయ, వ్యాకుల, చిత్త+ఐనన్‌= భీతితో కలత చెందిన మనస్సు కలది కాగా; ఇంద్రియంబులు= (ఐదు) ఇంద్రియాలు; విషయ, 
రతిన్‌, పరి(గ్రహించునట్టులు= ఇం(ద్రియార్జాల అనుభూతిని చేకొనేటట్టు; ఏవురున్‌= ఐదుగురును; ఆ+కోమలిన్‌= ఆ 
సౌకుమార్యం కలిగిన వనిత అయిన ద్రౌపదిని; పట్టుకొని; భయపడకుండన్‌; ఆశ్వాసించుచున్నంత= అనునయిస్తుండగా- 


(అలంకారం: ఉపమ). 


తాత్సర్యం: “నీ కొడుకు నా మాటలు వినలేదుకదా- నేనెందుకు చెపుతాను? కిమ్మీర సంహారగాథను విదురుడు 
పాండవులకు సాయంగా అరణ్యవాసం చేస్తున్న విఫ్రలచేత విన్నాడు. నీవు ఆ వృత్తాంతం విదురు నడిగి తెలుసుకొమ్ము' 
అని చెప్పి మైత్రేయమహర్షివెళ్ళాడు. విదురుడు ఆ వృత్తాంతాన్ని ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పాడు. వనవాసగతులైన 
పాండవులు మూడు రాత్రులు, పగళ్ళు పయనించి కామ్యకవనం చేరుతున్నపుడు ఒకనాటి అర్దరాత్రి లోగడ తా 
మెప్పుడూ చూడని కొలతలు కల దేహం కలవాడిని, వెలికోరలతో వెరపు పుట్టించే నోరు తెరిచి, కనుగుడ్డు 
ప్రకాశించగా, బట్టతల పక్క నున్న (పచ్చనైన) వెండ్రుకలు కదలి, ఉదయభానుడి కిరణాలతో వెలుగొందే మేఘంవలె 
గర్జిస్తున్నవాడిని, తన పాదాల తాకిడిచే భూమికంపించిన వేగానికి తీగల చిగురాకుచేతులతో చెట్లకు కౌగిలింతల 
సౌఖ్యం కలిగిస్తున్నవాడిని, ఒక రాక్షసుడిని చూశారు. ఆ కిమ్మీర రాక్షసుడు కూడ దూరంనుండి బ్రాహ్మణుల 
ముందు జింకతోలు ఉడుపులు ధరించి వస్తున్న పాండవులను చూచి వారిదారికి అడ్డుగా నిలిచాడు. ఆ రాక్షసుడిని 
చూచి [ద్రౌపది భయకంపిత అయి కన్నులు మూసికొన్నది. దుశ్చాసనుడి చేతులచేత లాగబడి చెదరిన ఆమె 
కేశసమూహం వెనువెంట వ్యాపించింది. ఆ సమయంలో ఆమె ఐదుకొండల మధ్య ఉండే నదివలె భర్తలనడుమ 
మిగుల వ్యాకుల చిత్త అయింది. అపుడు పాండవులైదుగురును పంచేంద్రియాలు విషయరతిని పరిగ్రహించే రీతిగా 
ద్రౌపదిని పట్టుకొని సేదతీర్సారు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 47 


విశేషం: సై రెండు ఉపమాలంకారాలు మిక్కిలి హృద్యాలయ్యాయి. పంచ పాండవుల మధ్య ద్రౌపది ఉపమేయం. ఐదుకొండల 
మధ్య ఉండే నది ఉపమానం. ఇది సారస్వత వేత్తలు మెచ్చుకొనే ఉపమ. ఇక పంచపాండవులు [ద్రౌపదిని ఆశ్వాసించటం 
పంచేంద్రియాలు విషయరతిని పరిగ్రహిస్తున్నట్టు ఉన్నదనే ఉపమ వేదాంతులు మెచ్చుకొనేది. జ్ఞానేంద్రియాలు ఐదు: 
1. శోత్రం 2. తక్కు 3. చక్షువు 4. జిహ్వ 5. (ఘ్రాణం. కర్మేంద్రియాలు ఐదు: 1. వాక్కు 2. పాణి 3. పాదం 4. పాయువు 
5. ఉపస్థ. ఇం(ద్రియార్జాలు అంటే విషయాలు ఐదు: 1. శబ్దం 2. స్పర్శం 3. రూపం 4. రసం 5. గంధం. ఇందు (శోత్రంవలన 
శబ్దం, త్వక్కువలన స్పర్శం, చక్షువు వలన రూపం, జిహ్యవలన రసం, (ఘాణంవలన గంధం అనుభవించబడతాయి. 
పంచేంద్రియాలు-జ్ఞానేం[ద్రియాలుగాని, కర్మేంద్రియాలు గాని - విషయరతి నిబడ్డాలు కాబట్టి పంచపాండవులు ద్రౌపదిని 
ఆశ్వాసించటం వేదాంతవేద్యమైన ఉపమ అయింది. 


క. రక్షోఘ్నమంత్రముల నా । రాక్షస మాయాపరిస్పురణC జెటిచెం ద్రియా 
దక్షుడు ధౌమ్యుండు పాండవు । లీక్షించుచు నుండగా నహీనప్రతిభన్‌. 108 
ప్రతిపదార్థం: పాండవులు+-ఈక్షించుచున్‌+ఉండంగాన్‌= పాండవులు చూస్తుండగా; క్రియాదక్షుండు= కార్యశూరుడైన; ధౌమ్యుడు; 


రక్షస్‌+ఘ్న, మం(త్రములన్‌= రక్కసులను సంహరించే మం|త్రాలచేత; అహీన, (ప్రతిభన్‌= గొప్ప (ప్రతిభతో; ఆ రాక్షస, మాయా, 
పరిస్సురణన్‌; చెటిచెన్‌= ఆ రాక్షసుడికి సంబంధించిన మాయల విజృంభణాన్ని భంగం చేశాడు. 


తాత్సర్యం: ప్రతిక్రియలో దక్షుడైన ధౌమ్యుడు పాండవులు చూస్తుండగా గొప్ప ప్రతిభతో రాక్షసులను ఛేదించే 
మం(త్రాలచేత ఆ రాక్షసుడి మాయావిజృంభణాన్ని భగ్నం చేశాడు. 

వ. అంత. 109 
తాత్సర్యం: అప్పుడు. 


క. ప్రతివిహితమాయు నత్యా | యతభుజయుతు( గోపఘూర్లితారుణ విస్పా 
రితనేత్రు నసుర( జూచి భ । రతకులవర్దనుండు ధర్మరా జిట్లనియెన్‌. 110 


ప్రతిపదార్థం: (ప్రతివిహితమాయున్‌= నిరోధించబడిన మాయకలవాడిని - అంటే తన మాయ వ్యర్ణమైనవాడిని; అతి+ఆయత, 
భుజ, యుతున్‌= మిక్కిలి పొడుగైన భుజాలు కలవాడిని - అంటే ఆజానుబాహుడిని; కోప, ఘూర్షిత+అరుణ, విస్సారిత, 
నేత్రున్‌= ఆ(గ్రహాంచేత తిరుగుడువడి ఎగర్రనై పెద్దవైన కన్నులు కలవాడిని; అసురన్‌= రాక్షసుడిని; చూచి; భరత కుల వర్దను(డు= 

a= = a ఠా 
భరతవంశాన్ని వృద్దిలోనికి తెచ్చేవాడు; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: తనమాయ నిరోధించబడటం వలన కలిగిన, కోపంచేత తిరుగుడు పడుతున్న ఎర్రని కన్నులు గల 
ఆ రాక్షసుడిని చూచి ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 
వ. “నీ వెవ్వరి వాండ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్న వాండ? వనిన వాం డి ట్లనియె. 111 


ప్రతిపదార్థం: నీవు+ఎవ్వరివాండవు= నీవు ఎవరికి సంబంధించినవాడివి; ఎవ్వండవు= ఎవడివి; -ఈ+వనంబునన్‌= ఈ 
అడవిలో; ఏల= ఎందుకు; ఉన్నవాడవు; అనిన; వాండు+ఇట్టు+అనియె. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “నీవు ఎవడివి? నీవా వరు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు? అని ధర్మరాజు అడుగగా ఆ 
రాక్షసుడు ఇట్టా అన్నాడు. 
క. “ఏను బకాసురు ననుజు(డ(, । గీనాశుండ మానవులకు, గిష్మీరుం డనం 

గా నెగడుదు నీ కామ్యక | కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్‌. 112 


ప్రతిపదార్థం: ఏను= నేను; బక+అసురు+అనుజుండన్‌= బకుడనే రాక్షసుడి తమ్ముడిని; మానవులకున్‌= నరులకు; కీనాశుండ= 
యముడిని; కిమ్మీరుడు+అనంగా= కిమ్మీరుడనే నామధేయంతో; నెగడుదు= వర్ణిల్చుతుంటాను; ఈ కామ్యక కాననమున= 
కామ్యకమనే ఈవనంలో; సర్వసత్త్య ఖాదనబుద్దిన్‌= సమస్త జంతువులను తినే సంకల్పంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: 'నేను బకుడనే రాక్షసుడి తమ్ముడిని. నరులపాలిటి యముడిని. కిమ్మీరుడనే పేరుతో వర్చిల్లుతుంటాను. 
సర్వప్రాణులను సంహరించి తినే కోరికతో ఈ అడవిలో (విడువక ఉంటాను). 


క. పాయక యుండుదు, రాక్షస । మాయల సమరంబు సేసి మనుజుల విగతో 
పాయుల( జంపుచు భక్షణ । సేయుదు, నమరాదులకు నజేయు6డ6 బోరన్‌. 113 


ప్రతిపదార్థం: పాయక+ఉండుదు= విడువక ఉంటాను; రాక్షస మాయలన్‌= రాక్షసుల యొక్క మాయలతో; సమరంబు+చేసి= 
యుద్దం చేసి; విగత+ఉపాయులన్‌+చేసి= పోయిన ఉపాయాలు కల; మనుజులన్‌= మానవులను; అంటే యుక్తి విహీనులైన 
అని అర్దం; చంపుచు= సంహరిస్తూ; భక్షణ+చేయుదున్‌= తింటుంటాను; పోరన్‌= యుద్దంలో; అమర+ఆదులకున్‌= దేవతలు 
మొదలైన వారికి; అజేయు(డన్‌= గెలువరాని వాడిని. 


తాత్పర్యం: (సకల జంతువులను చంపి తినే బుద్దితో ఈ కామ్యకవనంలో) విడువక నివసిస్తూ ఉంటాను. మాయా 
యుద్దంలో మనుష్యులను యుక్తిహీనులను చేసి సంహరించి భక్షిస్తూ ఉంటాను. దేవతలు మొదలైన వారు కూడా 
యుద్దంలో నన్ను గెలువలేరు. 


విశేషం: పై 112వ పద్యంలోని చివరి భాగం (సర్వసత్త్యృఖాదనబుద్ధిన్‌) 113వ పద్యంలోని మొదటి భాగం (పాయకయుండుదు)తో 

అన్వయిస్తూ ఉంది. ఇట్లా రెండు పద్యాల నడుమ ఏర్పడే వాక్యాన్య్వయాన్ని 'కులకిమని అంటారు. ఆం(ధ్రవాజ్మయంలో 

ఇటువంటి అన్వయకక్రమానికి నన్నయ రచనయే మార్గదర్శకమైంది. 

వ. నాకు వెజచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ? రిందుల కేల వచ్చితిరి? మిమ్ము 
వధియించి యిపుడు భక్షించెద' ననిన వానికి యుధిష్టిరుం డిట్లనియె. 114 


ప్రతిపదార్థం: నాకు, వెజచి= నాకు భయపడి; ఎల్లవారును= అందరును; దూరంబున= దూరంనుండి; దీనిన్‌= ఈ కామ్యక 
వనాన్ని; పరిహరింతురు= విడిచిపెట్టుతారు; మీరు+ఎవ్వరు; ఇందులకు+ఏల; వచ్చితిరి; మిమ్ము; వధియించి= చంపి; ఇప్పుడు; 
భక్షించెదన్‌= తింటాను; అనిన; వానికి= ఆ రాక్షసుడికి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్సర్యం: నాకు భయపడి అందరు కామ్యకవనానికి రాకుండా దూరంగా ఉంటారు. మీరు ఎవ్వరు? ఎందుకు 
ఇక్కడికి వచ్చారు? మిమ్ములను చంపి భక్షిస్తాను' అని కిమ్మీరుడు పలుకగా ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 49 
విశేషం: 'యిపుడు భక్షించెది - అనే పాఠాంతరం వావిళ్లప్రతిలో ఉన్నది. 


©. “ఏను ధర్మసుతు(డ, నీతండు భీముండు, । వాండు విజయు6 డల్లవారు గవలు; 
పాండవులము సమయపడి వనవాసంబు । సేయ వచ్చితిమి విశేషయుక్తి.” 115 


ప్రతిపదార్థం: ఏను= నేను; ధర్మసుతుండన్‌= ధర్మరాజును; ఈతండు, భీముండు; వాండు; విజయుండు= అర్జునుడు; 
అల్లవారు= అదిగో అక్కడ ఉన్నవారు; కవలు= జంటబిడ్డలు (నకుల సహదేవులు); పాండవులము; సమయపడి= ఒప్పందం 
చేసికొని; వనవాసంబు+చేయన్‌= అడవిలో ఉండటానికై; విశేషయుక్తి= ప్రత్యేకమైన కారణంచేత; వచ్చితిమి= అరుదెంచాం. 


తాత్సర్యం: 'నేను ధర్మరాజును. ఇతడు భీముడు. అతడు అర్జునుడు. వారు కవలు నకుల సహదేవులు. మేం 
పాండవులం. విశేషకారణంచేత ఒడంబడిక (ప్రకారం వనవాసం చేయటానికి వచ్చాం” 


సీ, అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో । 'నెట్టెట్టు! భీముండె యీతం? డేమి 
పుణ్యమో వీని నెప్పుడు సంప(గాంతునో | యని యున్నచో దాన యరుగు దెంచె; 
నధికు మా యన్న బకాసురు, నా యిష్ట । సఖు హిడింబాసురు( జంపి యున్న 
ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపి । దదయక మ్రింగిన తపసి యట్ల' 


ఆ. యనిన రక్కసునకు నలిగిన యగ్రజు । నలుక యెటి(గి వీరు. డర్దునుండు 
మొనసి గాండివంబు మోపెట్టె; సునిశిత । ఖడ్గపాణులైరి కవలు నంత. 116 


ప్రతిపదార్థం: అనవుడు= అని చెప్పగా; రాక్షసుండు= ఆ కిమ్మీరుడు; అట్టహాసంబుతోన్‌= పెద్దవెడనవ్వుతో; ఎట్టెట్టు 
(ఎట్టు+ఎట్టు)= ఎట్ట, ఎట్ల?; భీముండె= భీముడా!; ఈతడు; ఏమి పుణ్యమో= ఏ పుణ్యంవలననో; వీనిన్‌+ఎప్పుడు, చంపన్‌, 
కాంతునో= వీడిని ఎప్పుడు చంపగలనా?; అని; ఉన్నచోన్‌= ఎదురుచూస్తుంటే; తాను+అ= తానే; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
అధికు, మా అన్న బకాసురున్‌= గొప్పవాడైన మా అన్న బకాసురుడిని; నా+ఇష్ట, సఖున్‌= నా ప్రియమి(త్రుడు; హిడింబ+అసురున్‌= 
హిడింబుడనే రాక్షసుడిని; చంపి+ఉన్న= లోగడ సంహరించిన; ఖలున్‌= నీచుడిని; (మింగి= తిని; జీర్లంబు, కావింతున్‌= 
అరిగించుకొంటాను; వాతాపిన్‌= వాతాపి అనేవాడిని; తడయక= ఆలస్యం చేయక; మైంగిన= తినిన; తపసియట్టు+అ= 
బుషివలె (అగస్త్యుడి వలె); అనిన; రక్కసునకున్‌+అలిగిన= రాక్షసుడిపై కినుక వహించిన; అ(గ్రజు+అలుక= అన్నగారికోపం; 
ఎటీ(గి= (గ్రహించి; వీరుడు; అర్జునుండు; మొనసి= పూని; గాండివంబు= గాండీవం అనే పేరుకల విల్లు; మోపెట్టెన్‌= 
ప్రయోగించటానికి సంసిద్దమయ్యాడు; కవలున్‌= (నకుల సహదేవులు); అంత; సునిశిత= ఎక్కువవాడి కల; ఖడ్గపాణులు+ఐరి= 
కత్తులు ధరించారు. 


తాత్సర్యం: అని ధర్మజుడు చెప్పగా, కిమ్మీరుడు ఉద్రేకాన్ని పొంది వెడనవ్వునవ్వుతూ “ఏమీ నా అన్నఅయిన 
బకుడిని, నా ప్రియమి(త్రుడైన హిడింబుడిని చంపిన భీముడు వీడేనా? ఎంతటి పుణ్యం? వీడిని ఎప్పుడు చంపగలనా? 
అని నేను ఇంతకాలం నుండి ఎదురు చూస్తుండగా వీడే నేడు నాకు తారసిల్లాడు. ఇక వీడిని చంపి, అలనాడు 
అగస్త్యమహర్షి వాతాపిని జీర్లం చేసికొన్నట్టు నేడు నేను వీడిని అరిగించుకొంటాను” అని అట్టహాసం చేశాడు. ఆ 
మాటలకు అన్న అయిన ధర్మరాజుకు వచ్చిన ఆగ్రహాన్ని గుర్తించి వీరుడైన అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టాడు. 
కవలు వాడికత్తులు దూశారు. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. వాతాపిగాథ ఇక్కడ (ప్రస్తావించబడింది. రామాయణ మహాభారతాదుల్లో ఈ గాథ సుప్రసిద్ధమైనది. 
ఇల్వలుడు వాతాపి అన్నదమ్ములు. ఇల్వలుడు మేకరూపం దాల్చిన వాతాపిని చంపి ఆ మాంసంతో ఆర్యబుషులకు అతిథి 
భోజనం కల్పిస్తూ ఉండేవాడు. భోజనానంతరం ఇల్వలుడు వాతాపిని గొంతెత్తి పిలవటంతో వాతాపి పునర్జీవితుడై అతిథుల 
పొట్టలు చీల్చుకొని బయట పడేవాడు. అన్నదమ్ము లిరువురు తిరిగి అతిథిమాంసాన్ని భుజిస్తూ ఉండేవారు. ఒకనాడు 
అగస్త్యమహర్షి ఇల్వలుడికి అతిథిగా విచ్చేశాడు. భోజనానంతరం ఇల్వలుడు గొంతెత్తి వాతాపిని పిలిచాడు కాని అగస్త్యుడు 
తన పొట్ట నిమిరి వాతాపి జీర్ణమయ్యాడని వచించాడు. అంతటితో వాతాపిజీవితం పరిసమాప్తం అయింది. (చూ. ఆరణ్యపర్వం- 
ద్వితీయాశ్వాసం). 


కిమ్మీరు(డను రాక్షసు(డు భీముచే. జచ్చుట. (సం. 3-12-42) 


ఉ. ఘోరపరాక్రముల్‌ ప్రబలకోపపరుల్‌ పృథుసారభూరిభూ 
మీరుహపాణు లుద్ధతు లమిత్రవిఘాతులు వీరబృందబృం 
దారకు లార్డు చొండొరుల. దా(కిరి దారుణభంగి( బొంగి కి 
మ్మీర సమీరసూనులు సమీరవిధూతపయోధులట్ల యై. 117 


ప్రతిపదార్థం: ఘోర, పరాక్రముల్‌= భయంకరమైన శౌర్యం కలవారు; ప్రబల, కోప, పరుల్‌= ఎక్కువ కోపం పొందినవారు; 
పృథు, సార, భూరి, భూమీ, రుహ, పాణులు= ఎక్కువ చేవ గలిగిన పెద్దవైన చెట్టు చేతులలో కలవారు; ఉద్దతులు= 
గర్వించినవారు; అమి(త్ర, విఘాతులు= శత్రువులను సంహరించేవారు; వీర, బృంద, బృందారకులు= వీరుల సమూహాలలో 
దేవతలవంటివారు ((శ్రేష్టులు); కిమ్మీర, సమీర సూనులు= కిమ్మీరుడున్నూ, భీముడున్నూ; ఆర్చుచు= పెడబొబ్బలు పెట్టుతూ; 
సమీర, విధూత, పయోధులు+అట్ల+ఐ= పెనుగాలిచేత కలచబడిన సముద్రాల వలె; పొంగి= ఉబ్బి; దారుణభంగిన్‌= భయంకర 
రీతిగా; ఒండొరులన్‌= పరస్పరం; తాంకిరి= ఢీకొన్నారు; 


తాత్పర్యం: భయంకరమైన పరా(క్రమంగల కిమ్మీరుడున్నూ, భీముడున్నూ మిక్కిలి ఉగ్రులై, చేవకలిగిన పెద్ద చెట్టు 
చేత పట్టుకొని పెడబొబ్బలు పెట్టుతూ పెనుగాలిచేత కలచబడిన సముద్రాలవలె గర్వంతో ఉప్పొంగి, భయంకరంగా 
ఒకరి నొకరు ఢీకొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. వృత్తరచనలో నన్నయ అర్వాచీనకవులకు ప్రసాదించిన ఒజ్జబంతులలో ఈ పద్యాన్ని ఎన్నుకోవచ్చును. 
రేఫ ప్రాసాన్ని పూర్యోత్తరపాదాలలోనిప్రాసస్థానాలలో - భూమీరుహ, బృందారక, కిమ్మీర పదాలతో గొలుసుకట్టుగ అను 
సంధించటం గమనించదగింది. శబ్దాలంకారం- ఛేకానుప్రాసం. 


తరలము. 
పొరిని వారల చేతి యున్నతభూరుహాయుధముల్‌ పర 
స్పర కరోరశిరస్థ్రలంబులపై వడిం బడి మత్తకుం 
జర శిరఃపతితంబులైన లసన్మృణాలములట్ల జ 
ర్టరిత మయ్యె దదారవప్రతిశబ్ద మొప్ప నభంబునన్‌. 118 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 51 
ప్రతిపదార్థం: పొరిని= వరుసగా; వారల, చేతి, ఉన్నత, భూరుహ+ఆయుధముల్‌= వారి చేతులలో ఉన్న పెద్ద చెట్టు అనే 
పోటు ముట్టులు, (అంటే ఆయుధాలవలె (ప్రయోగిస్తున్న చెట్టు); పరస్పర, కఠోర, శిరస్‌, స్థలంబుల పై= ఒండారుల గట్టి 
తలలపై; వడిన్‌+పడి= వేగంగాపడి; మత్త, కుంజర, శిరః, పతితంబులు+ఐన= మదపుటేనుగుల తలలపైపడిన; 
లసత్‌+మృణాలములు+అట్టు+అ= సుకుమారమైన తామరతూండ్లవలె; జర్జరితము+అయ్యెన్‌= ముక్కలు ముక్కలు అయ్యాయి 
(శిథిలమయ్యాయి); నభంబునన్‌= ఆకసంలో; తద్‌+ఆరవ, (ప్రతిశబ్దము+ఒప్ప= ఆ శబ్దాల (ప్రతిధ్వని ఒప్పగా. 


తాత్సర్యం: భీముడూ, కిమ్మీరుడూ తలపడగా వారు ఆయుధాలుగా ప్రయోగించిన పెద్ద పెద్ద చెట్లు మదపుటేనుగుల 
కుంభస్థలాలపై పడిన తామరతూండ్లవలె వారి శిరస్సులపై వేగంగా పడి ముక్కలు ముక్కలుగా అయ్యాయి. ఆ 
ధ్వనులు ఆకసంలో ప్రతిధ్వనించాయి. 


విశేషం: అలం: ఉపమ. నన్నయ కవితాశిల్పానికి విశిష్టమైన లక్షణమైన అక్షరరమ్యత ఈ పద్యంలో కానవస్తున్నది. ఈ 
వృత్తంలోని ప్రతిపాదంలోనూ న,భ,ర,స,జ,జ,గ అనే గణాలు వరుసగా ఉంటాయి. 12వ అక్షరంతో యతిమై(త్రి. ప్రాసనియమం 
ఉన్నది. 

వ. ఇ ట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్దంబు సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దటు 
శిలాయుద్దంబునకుందొడంగి చేయునెడం బవనజనిక్షిప్త నిష్టర శిలాహత హృదయుండై భానుంబట్టుకొను 
స్వర్ణానుండునుం బోలె. గిమ్మీరుండు భీముం బట్టుకొనిన భీముండును వాని హీనబలుంగా నెలింగి 
కృతాంతదండానుకారంబులైన తన బాహుదండంబుల నమ్మనుజకంటకు కటి కంఠ ప్రదేశంబులు పట్టుకొని 
నేలంబెట్టి దేహయషి విజిచి బకుం జంపిన విధంబునం గిమ్మీరు విగతప్రాణుం జేసి. 119 


ప్రతిపదార్థం: ఇట్టు+ఒక్క, ముహూర్తంబు= ఈ విధంగా రెండు గడియల సేపు; వృక్షయుద్దంబు+చేసి= చెట్లు ఆయుధాలుగా 
ఉపయోగించి పోరాటం చేసి; ఆసన్న మహీరుహంబులు= సమీపంలోని చెట్టు; (మహీ, రుహములు= భూమినుంచి పుట్టినవి 
- చెట్టు అని రూఢ్యర్థం ఏర్పడింది); సమసినన్‌= నళించగా; ఆ+ఇద్దణు= ఆ ఇరువురు; శిలా, యుద్దంబునకున్‌+తొడంగి= 
శిలలు ఆయుధాలుగా పోరాటం చేయటానికి పూనుకొని; చేయు+ఎడన్‌= పోరు సల్పేటప్పుడు; పవనజ, నిక్షిప్త, నిష్టుర, 
శిలా+ఆహత, హృదయుండు+ఐ= వాయుసుతుడగు భీముడిచేత విసరబడిన కరకురాళ్ళ దెబ్బలచేత కొట్టబడిన గుండె 
కలవాడై; భానున్‌+పట్టుకొను= సూర్యుడిని పట్టుకొనే; స్వర్‌+భానుండునున్‌+పోలెన్‌= రాహువువలె; కిమ్మీరుండు; భీమున్‌; 
పట్టుకొనిన; భీముండును; వానిన్‌= ఆ కిమ్మీరుడిని; హీన బలున్‌+కాన్‌= తరిగిన బలం కలవాడినిగా; ఎజీంగి= తెలిసికొని; 
కృతాంత, దండ+అనుకారంబులు+ఐన= యముడి దండాన్ని అనుకరించేవైన (అంటే ఇతరుల (ప్రాణాలు తీయటానికి 
సమర్థాలైన); తన బాహు దండంబులన్‌= దండాల వంటి తన భుజాలచేత; ఆ+మనుజకంటకు= మనుష్యులను 
ముల్లువలెబాధించేవాడి యొక్క, ఆ రాక్షసుడి యొక్క; కటి, కంఠ, (ప్రదేశంబులు= మొల, కుత్తుక భాగాలు, పట్టుకొని; 
నేలన్‌+పెట్టి= భూమిపై పడ(ద్రోసి; దేహయష్టి= కర్రవంటి శరీరాన్ని; విణీచి; బకున్‌+చంపిన, విధంబునన్‌= బకుడిని చంపిన 
రీతిగా; కిమ్మీరున్‌; విగత ప్రాణున్‌+చేసి= పోయిన ప్రాణాలు కలవాడినిగా చేసి, అంటే చంపి. 


తాత్సర్యం: ఈ విధంగా వారు రెండుగడియలు పోరాడారు. చెట్లతో కొట్టుకొన్నారు. దగ్గరలోని చెట్టు నశించిన 
తర్వాత రాళ్ళతో కొట్టుకొన్నారు. అంత కిమ్మీరుడు రాహువు సూర్యుడిని పట్టుకొన్నట్టు భీముడిని పట్టుకొన్నాడు. 
భీముడు వాడిని హీనబలుడిగా గుర్తించి ఆ రక్కసుడి మొలను, కంఠాన్ని పట్టుకొని నేలపై పడవేసి, బకుడిని చంపిన 
విధంగానే (మోకాలితో) వాడిదేహాన్ని విరుగబొడిచి వధించాడు. 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 


తే. “బక హిడింబులు హతులైన( బనవి పనవి | యటిచి శోకింపం గానక యమపురమున 
కరిగి తక్కట రాక్షస! యనుచు దెరువు | వాయ బావని దత్మళేబరము వైచె. 120 


ప్రతిపదార్థం: బక హిడింబులు, హతులు+ఐనన్‌= బకుడు, హిడింబుడు మరణించగా; పనవి, పనవి= (ప్రలాపించి; అజచి, 
శోకింపన్‌+కానక= బిగ్గరగా దుఃఖించలేక (కానక= ఊరట చెందక); యమపురమునకు+అరిగితి+అక్కట= నరకానికి 
పోయావుకదా!; రాక్షస= ఓ రాక్షసుడా!; అనుచున్‌= అని పలుకుతూ; తెరువు+పాయన్‌= దారి నుంచి తొలగేటట్టు; పావని= 
వాయుసుతుడైన భీముడు; తద్‌కళేబరము= ఆతని దేహాన్ని; వైచెన్‌= విసిరివేశాడు. 


తాత్సర్యం: 'బకుడు, హిడింబుడు చనిపోయారని మిక్కిలి దుఃఖించి, ఓ రాక్షసుడా! నీవు కూడ వారిని కలిసికొనటానికి 
నరకానికి పోయావు కదా! అని భీముడు కిమ్మీరుడి కళేబరాన్ని దారి కడ్డం లేకుండా దూరంగా విసిరి వేశాడు. 


విశేషం: 'శోకించి కానకి- అనే పాఠాంతరం ఒకానొక (ప్రతిలో ఉన్నది. 


వ. ఇట్లు ధర్మరాజువచనంబున౦. గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షసభయం బుడిపిన 
మహావీరు నమ్మారుతాత్మజు ధర్మారుననకులసహదేవులును ధౌమ్యాది మహీసురవరులును బ్రశంసించి' 
రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధార్తరాష్తులకు హృదయదలనం బయ్యె; నిట పాండవులు గామ్యక 
వనంబున నుండు నంత. 121 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మరాజు వచనంబునన్‌= ధర్మరాజు మాటవలన; కిమ్మీరున్‌; అ(శ్రమంబునన్‌= 
శ్రమలేకుండ; వధియించి= చంపి; తద్‌+వనవాసులకున్‌= ఆ అడవిలో నివసించే వాళ్ళకు; రాక్షసభయంబు+ఉడిపి న= 
రాక్షసుడివలన కలిగిన భీతిని పోగొట్టగా; మహావీరున్‌= గొప్పవీరుడిని; ఆ+మారుత+ఆత్మజు= ఆ వాయునందనుడిని అంటే 
భీముడిని; ధర్మ+అర్జున, నకుల, సహదేవులును; ధౌమ్య+ఆది, మహీసురవరులును= ధౌమ్యుడు మున్నగు (బ్రాహ్మణ 
డ్రేషులును; (ప్రశంసించిరి= పొగిడారు; అని; విదురుండు; కిమ్మీరువధ= కిమ్మీరుడి సంహారాన్ని; చెప్పినన్‌= చెప్పగా; విని= 
ఆలకించి; ధార్తరాష్టులకు= ధృతరాష్ట్రుడి కొడుకులకు; హృదయదలనంబు+అయ్యెన్‌= గుండె వ్రయ్యలయింది; ఇట= ఇక్కడ; 
పాండవులు= పాండురాజు కొడుకులు; కామ్యక, వనంబునన్‌= కామ్యకం అనే పేరుకల అడవిలో; ఉండు+అంత= ఉండగా. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజుమాటచొప్పున కిమ్మీరుడు అనే రాక్షసుడిని సులువుగా సంహరించి, ఆ 
కామ్యకవనంలో నివసించే వాళ్ళకు రాక్షసభయాన్ని పోగొట్టిన వాయుసుతుడైన భీముడిని ధర్మరాజు, అర్జునుడు, 
నకులసహదేవులు, ధౌమ్యుడు మున్నగు విప్రులు పొగిడారు'- అని విదురుడు కిమ్మీరవధగాథ చెప్పగా వినిన 
ధృతరాష్ట్రుడి కొడుకులకు గుండెలు పగిలాయి. ఇక్కడ పాండవులు కామ్యకవనంలో నివసిస్తున్నారు. అంతట. 


యాదవ పాంచాలాదులు సాండవులకడ కేతెంచుట (సం. 3-13-1) 


సీ. వసుమతీరాజ్యంబువలన నిరస్తులై । మునివృత్తి నత్యుగ్రవనములోన 
నవయుచు( బాండుభూనాథనందను లున్న । వారని విని యతిక్రూరమతుల 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 53 


ధృతరాష్ట్రసుతుల నిందించుచు( బాంచాల | యాదవ వృష్టి భోజాంధు లెల్ల 
నచ్యుత ప్రముఖులై యప్పాండవుల కడ । కేతెంచి శోకపరీతు లగుచు 


ఆ. నున్న నధికధర్మయుక్తు( డుపేంద్రుండు । నికృతి. జేసి పాపనియతబుద్దిం 
బాండవులకు న ట్లపాయంబు సేసిన । ధార్తరాష్తులకును దద్ద యలిగి. 122 


ప్రతిపదార్థం: వసుమతీ, రాజ్యంబువలన, నిరస్తులు+ఐ= భూరాజ్యంనుండి వెళ్ళగొట్టబడినవారై; మునివృత్తిన్‌= బుషుల 
నడవడితో; అతి+ఉ(గ్ర, వనములోన= మిక్కిలి ఘోరమైన అడవిలో; నవయుచున్‌= బాధపడుతూ; పాండు, భూనాథ, 
నందనులు+ఉన్నవారు+అని, విని= పాండురాజు కొడుకులు నివసిస్తున్నారని విని; అతి క్రూరమతుల= ఎక్కువగా ఇతరులను 
పీడించే బుద్ది కలవారయిన; ధృతరాష్ట్ర సుతుల= ధృతరాష్ట్రుడి కొడుకులను; నిందించుచున్‌= తెగడుతూ; పాంచాల, 
యాదవ, వృష్టి భోజ+అంధులు+ఎల్లన్‌= పాంచాలులు, యాదవులు, వృష్టులు, భోజులు, అంధులు(అంధకులు) అనే 
తెగలవారు అందరు; అచ్యుత ప్రముఖులు+ఐ= శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొన్నవారై; ఆ+పాండవుల, కడకు+ఏతెంచి= ఆ 
పాండవుల దగ్గరకు వచ్చి; శోక, పరీతులు+అగుచున్‌= దుఃఖంచేత చుట్టుకోబడినవారై; ఉన్నన్‌= ఉండగా; అధిక, ధర్మ, 
యుక్తుండు= ఎక్కువైన ధర్మంతో కూడిన; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; నికృతిన్‌+చేసి= మోసంచేసి; పాప, నియత, బుద్దిన్‌= 
పాపంతో కూడిన బుద్దితో; పాండవులకున్‌+అట్టు; అపాయంబు+చేసిన= కీడుచేసిన; ధార్తరాష్రులకును= ధృతరాష్ట్రుడి 
కొడుకులపట్ల; తద్ద= మిక్కిలి; అలిగి= కోపగించి. 


తాత్పర్యం: రాజ్యాన్ని కోల్పోయి భయంకరమైన అడవిలో మునివృత్తితో బాధలు పడుతున్న పాండవులకడకు 
శ్రీకృష్ణుడి నాయకత్వంలో పాంచాల యాదవ వృష్టి భోజాంధకులైన బంధువులు వచ్చి ధార్తరాష్టులను నిందించారు. 
(యాదవులందలి తెగలు వృష్ణిభోజాంధకులు). 


క. _ 'అనిం గర్జ శకుని దుర్యో | ధన దుశ్శాసన నవాస్రధారాపాతం 
బున దృప్తివొందు వసుధాం । గన రాక్షస కాక గృధ్ర గణములతోడన్‌. 123 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; కర్ల, శకుని, దుర్యోధన, దుశ్ళాసన= కర్షుడియొక్క, శకునియొక్క, దుర్యోధనుడియొక్క, 
దుళ్ళాసనుడియొక్క; నవ+అ(స్ర, ధారా, పాతంబునన్‌= (క్రొత్త నెత్తుటి ధారలు పడటంచేత; వసుధా+అంగన= భూదేవి, (భూమి 
అనే (స్త్రీ; రాక్షస, కాక, గృధ్ర, గణములతోడన్‌= రాక్షసుల, కాకుల, (గ్రద్దల సమూహాలతో సహా; తృప్తి+పొందున్‌= తనివి 
చెందుతుంది. 


తాత్సర్యం: 'యుద్దంలో కర్మ శకుని, దుర్యోధన, దుశ్ళాసనుల శరీరాలనుండి కారిన (క్రొత్త నెత్తురుతో రాక్షసులు, 
కాకులు (గ్రద్దలతోపాటు భూదేవి తనివి చెందుతుంది. 
విశేషం: అలం: సహాక్తి 


క. అవినీతుల వధ్యుల. గౌ | రవపాంసుల( జంపి ధర్మరాజునకుం గురు 
ప్రవరున కొనరింతమ, యీ | యవనీరాజ్యాభిషేక మవిజితశక్తిన్‌. 124 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అవినీతుల= నీతి మాలిన వారైన; వధ్యులన్‌= చంపదగిన వారైన; కౌరవ పాంసులన్‌= దుష్టులైన కౌరవులను; 
చంపి= సంహరించి; కురు (ప్రవరునకున్‌= కురు వంశంలో శ్రేష్టుడైనవానికి; ధర్మరాజునకు= ధర్మపుత్రుడికి; అవనీ, రాజ్య+ 
అభిషేకము= భూరాజ్యానికి పట్టం కట్టటం; అవిజిత శక్తిన్‌= ఓడించబడిన సామర్థ్యంతో; ఒనరింతము+అ= చేద్దామా. 


తాత్సర్యం: అవినీతిపరులున్నూ, చంపదగినవారున్నూ, కారవవంశాన్ని మలినం చేసే దుష్టులున్నూ అయిన 
దుర్యోధనాదులను సంహరించి, కౌరవవంశశ్రేష్ణుడైన ధర్మరాజుకు మనం పూనుకొని పట్టాభిషేకం చేద్దాం.” 


విశేషం: ఒనరించుదమ - ఒనరింతమ; “చువర్షంబుతోడి దుగ్గకారంబునకు తకారంబగును” 


వ. అని యుగాంత్యకాల కుపిత కృతాంతాకృతి నున్న జగన్నాథు జనార్దనుం బ్రశాంతచిత్తుం జేసి యర్జునుం 
డతని నిట్లని కీర్తించె. 125 


ప్రతిపదార్థం: అని= అని పలికి; యుగ+అంత్య, కాల, కుపిత, కృతాంత+ఆకృతిన్‌+ఉన్న= యుగాల కడపటి కాలమైన 
ప్రళయ సమయంలో కోపించిన యముడి ఆకారాన్ని పోలి ఉన్న; జగత్‌+నాథున్‌= విశ్వానికి పరిపాలకుడైన; జనార్హనున్‌= 
శ్రీకృష్ణుడిని; ప్రశాంత చిత్తున్‌+చేసి= శాంతమైన మనస్సు కలవాడినిగా చేసి; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; అర్జ్హునుండు; 
ఇట్టు+అని= ఈ విధంగా పలికి; కీర్తించెన్‌= పొగిడాడు. 


తాత్సర్యం: అని, ప్రళయకాలంలోని యముడి ఆకృతిని పోలి ఉండే జగన్నాథుడైన శ్రీకృష్ణుడిని శాంతింపజేసి 
అర్జునుడు ఈ విధంగా (ప్రస్తుతించాడు. 


విశేషం: ప్రళయకాలం యుగాంతంలో వస్తుందని, అప్పుడు యముడు సర్వప్రాణిసంహారం చేస్తాడన్నది-పురాణ(ప్రోక్తం. 
అప్పుడు యముడు మూర్తీభవించిన కోపం. ఇచట ఉపమేయం శ్రీకృష్ణుడు. ఉపమానం ప్రళయకాల యముడు. అలంకారం: 
ఉపమ. 
ఆ. 'పూజ్యుండవు పురాణపురుషుండ వీశుండ । వప్రమేయు(డవు చరాచరంబు 

లయిన భూతరాసు లచ్యుత! నీయంద । పుట్టు, నిలుచు, లయము. బొందుచుండు. 126 


ప్రతిపదార్థం: పూజ్యుండవు= ఆరాధించదగినటువంటివాడివి; పురాణ పురుషుండవు= ప్రాచీనకాలంనుండి ఉండేవాడివి; 
ఈశుండవు= (విశ్వానికి) పరిపాలకుడివి; అ(ప్రమేయు(డవు= మితిలేనివాడివి; అచ్యుత!= ఓకృష్ణా! (అ+చ్యుత= జారుపాటు 
[నాశనము] లేనివాడా!); చర+అచరంబులు+అయిన= కదిలేటి, కదలనట్టి; భూత, రాసులు= ప్రాణి సముదాయాలు; 
నీయందు+అ= నీలోనే; పుట్టున్‌= ఉద్భవిస్తాయి; నిలుచున్‌= (బ్రదుకుతాయి; లయంబున్‌+పొందుచుండున్‌= వినాశం 
పొందుతుంటాయి. 


తాత్సర్యం: 'ఓ అచ్యుతా! నీవు పూజ్యుడవు. అనాదిపురుషుడివి. ఈశ్వరుడివి. అ(ప్రమేయుడివి. స్థావరజంగమాల 
సృష్టిస్థితిలయాలకు నీవే కారకుడివి. 


వ. నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు సేసి, పుష్కరంబున 


నేకాదశసహస్ర వర్షంబులు జలంబు లాహారంబుగా నుండి, ప్రభాసంబను తీర్ణంబున దివ్యసహస్ర వర్షంబు 
లేకపాదస్థితుండ వయి యుండి, బదరీవనంబునం బవనంబు భక్షించుచు నూర్చ్వబాహుండ వయి 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 55 


యేకపాదంబున ననేకసహస్ర వర్షంబులు నిలిచి, సరస్వతీ సత్రంబున నవకృష్ణోత్తరాసంగుండవై 
నియమకృశీకృత శరీరంబుతో( బండ్రెండు వర్షంబు లశేష వ్రతంబులు సలిపిన తపోనిధానంబవు. 
నిఖిలలోకజైత్రుండ వయి చైత్రరథంబున నుత్తమక్రతువు లనేకంబులు సేసి యొక్కొక్కక్రతువునకు నూజేసి 
లక్షలు సువర్ణంబులు దక్షిణ లిచ్చిన యజ్ఞపురుషుండవు. తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండ వయి, 
దైత్యదానవేంద్రుల వధియించి, యింద్రున కింద్రత్వం బేకాధిష్టతంబు సేసిన లోకప్రభుండ, వదితికిం గశ్యపునకు 
నుదయించి, యింద్రానుజుండవై త్రివిక్రమంబునం ద్రిజగంబుల నభివ్యాపించిన విశ్వరూపధరుండవు. 127 


ప్రతిపదార్థం: ఓ శ్రీకృష్ణా!; నీవు; తొల్లి= పూర్వం; గంధమాదనంబునన్‌= గంధమాదనం అనే కొండపై; కంద, మూల, 
ఫల+అశనుండవు+ఐ= దుంపలు, వేళ్ళు, పండ్లు ఆహారంగా కలవాడివై; పదివేల+ఏండ్డు= పదివేల సంవత్సరాలు; తపంబు+చేసి; 
పుష్కరంబునన్‌= పుష్కరమనే పుణ్య ప్రదేశంలో; ఏకాదశ, సహస్ర, వర్షంబులు= పదకొండు వేల ఏండ్లు; జలంబులు= నీళ్ళు; 
ఆహారంబుగాన్‌= భోజనంగా; ఉండి; ప్రభాసంబు+అను, తీర్థంబునన్‌= ప్రభాసం అనే పేరుకల పుణ్య(ప్రదేశంలో; దివ్య, 
సహస్ర, వర్షంబులు= దేవమానం(ప్రకారం వెయ్యి సంవత్సరాలు; ఏక, పాద, స్థితుండవు+అయి= ఒంటి పాదంపై నిలిచి ఉండి; 
బదరీవనంబునన్‌= బదరిఅనే పేరుకల అడవిలో; పవనంబు= గాలిని; భక్షించుచున్‌= తింటూ; ఊర్ల బాహుండవు+అయి= 
సైకెత్తిన చేతులు కలవాడివయి; ఏక, పాదంబునన్‌= ఒంటికాలిపై; అనేక సహస్ర, వర్షంబులు= పెక్కువేల ఏండ్డు; నిలిచి; 
సరస్వతీ, సత్రంబునన్‌= సరస్వతీ నదీ తీరంలోని యజ్ఞవాటికలో (సరస్వతీ తీరంలో, సరస్వతీ సరస్సులో); అవకృష్ణ+ఉత్తరా 
సంగుండవు+ఐ= తొలగించబడిన ఉత్తరీయం కలవాడివై (అంటే పై వస్త్రం లేనివాడవై); నియమ, కృశీకృత, శరీరంబుతోన్‌= 
నియమాలచేత చిక్కిపోయిన దేహంతో; పం(డైండు వర్షంబులు= పం[డైండేండ్లు; అశేషవతంబులు= పెక్కునోములు 
(పుణ్యకర్మలు); సలిపిన= చేసిన; తపస్‌+నిధానంబవు= తపస్సుకు నెలవైన వాడివి; నిఖిల, లోక+ఏక, జ్రైత్రుండవు+అయి= 
సమస్తలోకాలను అసహాయశూరుడివిగా జయించినవాడి వయి; చైత్రరథంబునన్‌= చైత్రరథం అనే కుబేరుడితోటలో; ఉత్తమ, 
క్రతువులు= గొప్పయజ్ఞాలు; అనేకంబులు= పెక్కు; చేసి; ఒక్కొక్క, (క్రతువునకు= ఒక్కొక్క యజ్ఞానికి; నూటేసిలక్షలు= కోటి; 
సువర్లంబులు= బంగారు నాణేలు; దక్షిణలు+ఇచ్చిన= బహుమతులు ఇచ్చిన; యజ్ఞపురుషుండవు= యజ్ఞాలు చేసిన వాడివి; 
తపస్‌+యజ్ఞంబులురెంటను= తపస్సులోను, యజ్ఞంలోను రెండింటను; సమృద్ధతేజుండవు+అయి= పూర్ణమైన కాంతికలవాడి 
వయి; దైత్య, దానవ+ఇంద్రుల= దితిపుత్రులలో, దనువు పుత్రులలో శ్రేష్టులను (రాక్షస నాయకులను); వధియించి= చంపి; 
ఇంద్రునకు; ఇంద్రత్వంబు= ఇంద్రపదవి; ఏక+అధిస్టితంబు+చేసిన= ఒక్కడు మాత్రమే అధిష్థించేదానినిగా చేసిన; లోక, 
ప్రభుండవు= జగన్నాథుడివి (లోకానికి ఏలికవు); అదితికి న్‌+కళ్యపున కున్‌+ఉదయించి= అదితికి, కశ్యపుడికి పుట్టి; 
ఇంద్ర+అనుజుండవు+ఐ= ఇంద్రుడికి తమ్ముడివై; (త్రివిక్రమంబునన్‌= మూడు అడుగుల విజృంభణతో; (త్రిజగంబులన్‌= 
మూడులోకాలను; అభివ్యాపించిన= పరిపూర్ణంగా విస్తరించిన; విశ్య్వరూపధరుండవు= విశ్వరూపాన్ని ధరించినవాడివి. 


తాత్పర్యం: ఓకృష్ణా! నీవు పూర్వకాలంలో గంధమాదనం అనే కొండపై దుంపలు, వేళ్లు పండ్లు మాత్రమే 
ఆహారంగా కలవాడివై, పదివేల సంవత్సరాలు తపస్సు చేశావు. పుష్కరంలో పదకొండు వేల సంవత్సరాలు నీళ్ళు 
మాత్రమే ఆహారంగా స్వీకరించి తపం చేశావు. ప్రభాసతీర్ణంలో దేవమానంలో వెయ్యి సంవత్సరాలు ఒంటికాలిపై 
నిలిచి తపం చేశావు. బదరీవనంలో గాలి మాత్రమే పీల్చి, చేతులు పైకెత్తుకొని ఒంటికాలిపై నిలిచి పెక్కువేల ఏండ్డు 
గొప్ప తపస్సు చేసినవాడివి. సరస్వతీ నదీ తీరంలో గల స(త్రం(వనం) లో శరీరం పై భాగంలో వస్త్రం లేకుండా 
ఉపవాసవ్రతాలచేత శుష్కించిన దేహం కలవాడివై పండ్రెండు సంవత్సరాలు అనేక వ్రతాలు చేసినవాడివి. సమస్తలోకాలను 
జయించి కుబేరుడితోట అయిన చైత్రరభంలో పెక్కు గొప్పయజ్ఞాలు చేసి, ఒక్కొక్క యజ్ఞంలో కోటి పసిడి నాణేలు 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


దక్షిణగా ఇచ్చినవాడివి. తపస్సులోనూ, యజ్ఞంలోనూ గొప్ప తేజస్వివి. దితికుమారులు, దనువు కుమారులు అయిన 
రాక్షసులను సంహరించి, ఇంద్రుడికి ఇంద్రపదవి సుస్థిరం చేసినవాడివి. నీవు సకలలోకప్రభుడవు. అదితికి కశ్యపుడికి 
కుమారుడివిగా, ఇంద్రుడికి తమ్ముడివిగా (ఉపేంద్రుడివిగా) జన్మించిన నీవు తొలుత వామనుడివై తదుపరి 
త్రివిక్రముడివై ముల్లోకాలు విస్తరించిన విశ్వరూపధారివయ్యావు. 


విశేషం: బదరీవనం-రేగుచెట్టు విస్తారంగా ఉండే అరణ్యం, హిమాలయ పర్వతాలపై మిక్కిలి ఎత్తున “అలకనంద తీరంలో 
ఉండే క్షేత్రం. అలకనంద, (క్రిందికి పారి దేవప్రయాగ వద్ద మందాకినితో కలుస్తుంది. అక్కడినుండి సంయుక్త నదికి 'గంగి 
అని పేరు. (త్రివిక్రమావతారం - విష్ణువు వామనుడుగా అవతరించి బలిచ(క్రవర్తిని మూడుఅడుగులమేర భూమిని దానంగా 
అర్జించి 'త్రివిక్రముడై' ముల్లోకాలు ఆక్రమించిన గాథ సుప్రసిద్ధం. 


పై వచనం నాలుగవ పంక్తిలో “నవకృష్ణోత్తరాసంగుండవై” - అనుటకు మారుగా కొన్ని ప్రతుల్లో “కృష్ణాజినోత్తరీయాంగుండవై” 


Fes, 


నవకృష్ణాబినోత్తరాసంగుండవై” - అనే పాఠాంతరాలు గోచరిస్తున్నాయి. 


క నరక శిశుపాలు రాదిగ । ధరణీకంటకుల నధికతరదర్పుల( బ 

ల్వుర వధియింప(గ మహి నవ । తరించిన మహాత్ముండవు నుతస్టిరశక్తిన్‌, 128 
ప్రతిపదార్థం: నరక, శిశుపాలురు+ఆదిగ= నరకుడు, శిశుపాలుడు మొదలుగా కల; ధరణీ కంటకులన్‌= ముండ్లవలె భూమికి 
బాధలు కలిగించేవారైన; అధికతరదర్పులన్‌= మిక్కిలి ఎక్కువ గర్వం కలవారిని; పల్వురన్‌= పెక్కుమందిని; వధియింప(గన్‌= 


చంపటానికి; మహిన్‌= భూలోకంలో; నుతస్థిరశక్తిన్‌= పొగడతగిన దృఢమైన శక్తితో; అవతరించిన= భూలోకంలో మానవరూపాన్ని 
ధరించిన; మహా+ఆత్ముండవు= గొప్పఆత్మ కలవాడివి అంటే మహానుభావుడివి. 


తాత్సర్యం: లోకకంటకులై మితిమీరిన గర్వంతో (ప్రవర్తించే నరకుడు, శిశుపాలుడు మున్నగు అనేకులను వధించటానికి 
దృఢశక్తితో అవతరించిన మహానుభావుడివి- ఫీవుని మహత్యం పొగడదగింది. నీవు అవతారమూర్తివి. 


క. అనృతము, మదమును, మత్సర । మును, గ్రోధము నను వికారములు వొరయునె ని? 

న్ననుపమ గుణముల నీ కొరు । లెన పోల్పంగం గలరె సురమునీంద్రప్రణుతా!” 129 
ప్రతిపదార్థం: సుర, ముని+ఇంద్ర, ప్రణుతా!= దేవతలచేత, మునివరేణ్యులచేత స్తుతించబడే ఓ కృష్ణా!; నిన్ను; అనృతము= 
అసత్యం; మదమును= గర్వం; మత్సరమును= అసూయ; (క్రోధమున్‌= కోపము; అను= అనే; వికారములు= మానసికములైన 
వికృతులు; పొరయునె= పొందునా? (పొందవు); అనుపమ గుణములన్‌= సాటిలేని గుణాలలో; నీకు+ఒరులు= నీకు 
ఇతరులు; ఎనపోల్పంగన్‌+కలరె= సాటి చెప్పటానికి ఉన్నారా? 


తాత్సర్యం: దేవతలచేత, మునీం(ద్రులచేత స్తుతించబడే శ్రీ కృష్ణా! నీకు మరి ఎవరు సాటి? అసత్యం, అసూయ, 
గర్వం, కోపం అనే మనోవైకల్యాలు నీదరికి చేరకలవా?' 

వ. అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డిట్లనియె. 130 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా పలికి; కృత+అంజలి+అయిన= చేయబడిన నమస్కారం కలవాడైన; అంటే నమస్కరించిన; 


ధనంజయున్‌+చూచి= అర్జునుడిని చూచి; దనుజభంజనుండు= రాక్షసులను సంహరించేవాడు (శ్రీకృష్ణుడు); ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 57 


తాత్సర్యం: అని తనకు నమస్కరించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇట్టా పలికాడు. 


తే. “'నరుండు నారాయణుండు నాంబరంగు నాది । మునుల మిద్ది; మందు నీ వనఘ! నరుండ, 
చ్‌ 
వేను నారాయణుండ; ననూనశక్తి ; యుతులమై మర్త్యయోనిం బుట్టితిమి పేర్మి? 131 
ప్రతిపదార్థం: నరుండు= నరుడు; నారాయణుండు= నారాయణుడు; నాన్‌+పరంగు= అనబడే; ఆదిమునులము= మొదటి 
బుషులం; ఇద్దణిము= ఇరువురం; అనఘ!= పాపరహితుడా!; అందున్‌= ఆ నరనారాయణులలో; నీవు; నరు(డవు; ఏను= 
నేను; నారాయణుండను= నారాయణుడిని; అనూన, శక్తి యుతులము+ఐ= గొప్ప మహిమతో కూడినవారమై; పేర్మిన్‌= 
అతిశయంతో; మర్త్యయోనిన్‌= మనుజగర్భంలో; పుట్టితిమి= జన్మించాం. 


తాత్సర్యం: 'మనం ఇరువురం నరుడు నారాయణుడు అనే ఆది బుషులం. వారిలో నీవు నరుడివి, నేను 
నారాయణుడిని. మనం గొప్పశక్తి కలిగి మనుజలోకంలో అవతరించాం.” 


తరువోజ. 

నిరతంబుగా నేను నీవను భేద । నియమంబు లే, దైక్యనిష్ట్ణయ మనకు 

నిరువురకును, నీకు నిష్ణుండ నాకు । నిష్టుండు, మణి నీ కనిష్ణుండ నాకు 

గర మనిష్టుం, డట్లుగా నమ్ము మనుచు | ఘనభుజుల్‌ భువనోపకారైకమతులు 

హరియు నర్జును(డు( బ్రియంబుతో దగిలి । యన్యోన్యహితభాషు లగుచుండు నంత. 132 
ప్రతిపదార్థం: నిరతంబుగాన్‌= ఎల్లప్పుడున్నూ; ఏను= నేను; నీవు; అను= అనే; భేద నియమంబు= వేర్పాటు అనే ఏర్పాటు; 
లేదు; మనకు; ఇరువురకును; ఐక్య నిష్ట+అ= ఒకటి అనేదే ఉనికి; నీకున్‌+ఇష్టుండు+అ= నీకు ఇష్టుడైనవాడే; నాకున్‌+ఇష్టుండు= 
నాకు కావలసినవాడు; మటి; నీకు+అనిష్టుండు+అ= నీకు హితుడు కానివాడే; నాకున్‌; కరము= మిక్కిలి; అనిష్టుండు= 
శత్రువు; అట్టుగా= ఆ విధంగా; నమ్ముము; అనుచున్‌; ఘనభుజుల్‌= గొప్పభుజాలు కలవారు అంటే పరా(క్రమశాలులు; 
భువన+ఉపకార+ఏకమతులు= విశ్వానికి మేలు చేకూర్చటంలోనే గురి కల మనస్సు కలవారు; హరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; 


అర్జునుండున్‌= అర్జునుడున్నూ; ప్రియంబుతోన్‌+తగిలి= (ప్రేమతో కూడి; అన్యోన్య, హిత, భాషులు+అగుచున్‌+ఉండున్‌+అంత= 
ఒకరితో ఒకరు మాట్లాడుకొంటున్నప్పుడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు, అర్జునుడు తమకు భేదభావమే లేదనిన్నీ, తమలో ఒకరికి మిత్రులు ఇంకొకరికి మిత్రులేననీ. 
అట్టాగే ఒకరి శత్రువులు ఇంకొకరికి శత్రువులేననీ పరస్సరహితకరమైన మిత్రసల్లాపాలు ఆడుకొంటూ ఉన్నారు. అంతట. 


విశేషం: ఆదికవిగా ఆం(ధ్రవాజ్మయ (ప్రపంచంలో సుప్రసిద్దుడైన నన్నయ మహాకవి అటు సంస్కృతచ్చందాలను, ఇటు తెలుగు 
బాసలోని ఛందాలను రచించాడు. ద్విపదకు (ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటాయి. మంజరీద్విపదకు (ప్రాస 
నియతి లేదు. రెండు ద్విపద పాదాలు కలిసి ఒక తరువోజ పాదం అవుతుంది. తరువోజలో ప్రాస నియతి ఉన్నది. 
ప్రతిపాదంలోను 1-3-5-7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. 


ద్రౌపది శ్రీకృష్ణునితో. దన పరిభవంబు సెప్పి దుఃఖించుట (సం. 3-13-42) 
వ. అఖిల రాజలోక పరివృతుండయి యున్న నారాయణునొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్తి ముకుళిత కరాంబుజ 
యయి యిట్లనియె; “దేవా! నిన్ను నాదిప్రజాసర్గంబున( బ్రజాపతివని యసితుం డయిన దేవలుండును, 


కపి శ్రీమదాంధ్ర మహాభారతము 


సత్యంబువలన యజ్ఞం బుద్ధరించుటంజేసి నిత్యసత్యమయుండవయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, 
శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును, నవయవంబుల 
లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వమయుండ వని నారదుండును. నక్షయజ్ఞాననిధి వని 
సర్వమునిముఖ్యులును జెప్పిరి. 133 


పతిపదారం: అఖిల, రాజ, లోక, పరివాతుండు+అయి+ఉను= అందరు రాజులచేత చుట్లుకొనబడి ఉను; నారాయణు+ఒద్దకు= 
Ee థ్‌ న లి పె బి డి 

శ్రీకృష్ణుడి కడకు; వచ్చి; ద్రుపద, రాజ, పుత్రి= (ద్రౌపది; ముకుళిత, కర+అంబుజ, అయి= ముడుచుకొన్న తామరలవంటి 
చేతులు కలదయి, అంటే నమస్కరించి; ఇట్టు+అనియె; దేవా!= ఓ శ్రీకృష్ణా! నిన్నున్‌; ఆది, (ప్రజా, సర్గంబునన్‌= మొదటి 
సృష్టి సమయాన; ప్రజాపతివి+అని= (బ్రాహ్మదేవుడివని; అసితుండు+అయిన= నల్లని వాడయిన; దేవలుండును= దేవలుడనే 
బుషియున్నూ; సత్యంబు వలన= సత్యనిష్థతో; యజ్ఞంబు+ఉద్దరించుటన్‌+చేసి= (క్రతుధర్మాన్ని తిరిగి నెలకొల్పటంచేత; 
నిత్య, సత్య, మయుండవు+అయిన= ఎల్లప్పుడు సత్యంతోనే కూడినవాడివయిన; యజ్ఞపురుషుండవు+అని= యజ్ఞాన్ని 
నిర్వహించే పురుషుడవని (యజ్ఞస్వరూపుడవని); కళ్యపుండును= కశ్యపుడున్నూ; శిరంబునన్‌= తలచేత; దివంబును= 
ఆకాశమును; పాదంబులన్‌= కాళ్ళ చేత; మేదినియును= భూమియు; లోచనంబులన్‌= కన్నులచే; సూర్యుండును= సూర్యుడును; 
అవయవంబులన్‌= శరీరభాగాల చేత; లోకంబులు= భువనాలు; అభివ్యాపించుటన్‌+చేసి= సంపూర్ణంగా నిండి ఉండటంచేత; 
సర్వమయుండవు+అని= సమస్తంలోనూ వ్యాపించి ఉన్నవాడి వని; నారదుండునున్‌= నారద మహర్షియు; అక్షయ, జ్ఞాన, 
నిధివి+అని= నశించని జ్ఞానానికి గనివని; సర్వ, ముని, ముఖ్యులును= అందరు మునివరేణ్యులును; చెప్పిరి= వచించారు. 


తాత్సర్యం: చుట్టూ చేరిన రాజన్యులందరిచేత ఆరాధించబడుతున్న శ్రీకృష్ణుడికడకు ద్రౌపది వచ్చింది. ఆమె 
శ్రీకృష్ణుడితో 'దేవా! నీవే తొలిసృష్టిసమయంలో (బ్రహ్మదేవుడివి. ఇది అసితుడైన దేవలుడి (ప్రవచనం. నీవే 
నిత్యసత్యమయుడ వయిన యజ్ఞపురుషుడివి. ఇది కశ్యపమహర్షి చెప్పిన మాట. నీవు సర్వవ్యాపివి. నీ అవయవాల్లో 
విశ్వసృష్టి అమరి ఉన్నది. ఇది నారదుడి వాక్కు. నీవు అక్షయజ్ఞాననిధిఏ. ఇది సర్వముని ముఖ్యుల (ప్రశంస. 


విశేషం: పౌరాణిక వాజ్మయంలో దేవలమహర్షికి విశేషణంగా 'అసిత' శబ్దం వాడబడింది. దేవలుడు (ప్రాచీనస్మృతికర్త. అతడు 
అసితుడు”. బహుశః మరొక (ప్రసిద్దబుషి దేవలనామధేయుడు ఉండి ఉండవచ్చు ననిన్నీ, (ప్రాధాన్యవివక్షకయి 'అసిత' 
విశేషణం వాడబడిందని కొందరి అభిప్రాయం. అసితచ్చవికి= నల్లని దేహకాంతికి ఆనాటి ఆర్యులు కల్పించిన (ప్రాముఖ్యం 
అందరికి తెలిసిందే. కృష్ణుడు అసితుడు. (ద్రౌపది కూడ కృష్ణయే. ఈ వచనంలోని 'లోచనంబుల సూర్యుండును నవయవంబుల 
లోకంబులు” అనే భాగం పెక్కు వ్రాత ప్రతులలో లేదు. దీనికి సంస్కృతమూలం కూడా కనిపించటం లేదు. 


మధ్యాక్కర. 
అని ననివృత్తులై పుణ్యచరితులై యాత్మప్రబోధ 
వినిహితచిత్తులై సర్వధర్మార్థవిదులయి తృప్తి. 
దనరెడు రాజర్షివరులకును యోగధరులకు సాధు 
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య! 134 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; అనివృత్తులు+ఐ= వెనుకకు తిరుగనివారై; పుణ్యచరితులు+ఐ= పుణ్యప్రదమైన ప్రవర్తన 
కలవారై; ఆత్మ, (ప్రబోధ, వినిహిత, చిత్తులు+ఐ= ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంచబడిన మనస్సు కలవారై; సర్వ, ధర్మ+అర్థ, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 59 


విదులు+అయి= అన్ని ధర్మాల ఆంతర్యాన్ని ఎరిగినవారై; తృస్తిన్‌+తనరెడు= తనివితో ఒప్పెడి; రాజ+బుషి వరులకును= 
రాజులలో ముని ్రేష్టులుగా ఉన్నవారికి; యోగధరులకున్‌= యోగులకు; సాధుజనులకున్‌= మంచివారికి; నిత్యకారుణ్య!= 
దయకలవాడా!; సర్వ శరణ్య!= అందరికి శరణు పొందతగినవాడా!; గతి= దిక్కు; నీవు+అ= నీవే. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! దయామయా! యుద్దంలో వెనుదిరుగనివారై, సౌశీల్యవంతులై, ఆధ్యాత్మికజ్ఞానులై, సర్వ, ధర్మ 
సూక్ష్మకోవిదులై, రాజర్షిశ్రేష్టులై తృప్తి వహించే వారికి, యోగీశ్యరులకు, సజ్జనులకు సర్వ శరణ్యుడవైన నీవే దిక్కు. 


నిశేషం: మధ్యాక్కరలో ఒక్కొక్క పాదానికి 2 ఇం(ద్రగణాలు 1 సూర్యగణం మళ్ళీ 2 ఇం(ద్రగణాలు 1 సూర్యగణం మొత్తం 

6 గణాలుంటాయి. ప్రాసనియమం ఉన్నది. నన్నయ పంచమ గణాద్యక్షరంతో యతి వేస్తే తర్వాతివారు చతుర్ణ గణాద్యక్షరంతో 
వ థి 

యతి వేశారు. 


వ. నీ యంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం బెఖింగించెద.. 135 


ప్రతిపదార్థం: నీ, అంతఃకరణ (ప్రవృత్తికి= నీ లోబుద్దికి; అగోచరము= కానరానిది; ఎద్దియు= ఏది కూడా; లేదు; అయినను; 
నా పడిన= నేను అనుభవించిన; పరాభవంబు+ఎతింగించెద= అవమానాన్ని తెలుపుతాను. 


తాత్సర్యం: నీకు తెలియంది ఏదీ లేదు. అయినా నేను అనుభవించిన పరాభవాన్ని నీకు తెలుపుతాను. 


విశేషం: అంతఃకరణం= లోపలి ఇంద్రియం 1. మనస్సు 2. బుద్ది 3. చిత్తం 4. అహంకారం. ఈ నాలుగింటికి అంతఃకరణ 
చతుష్టయం అని పేరు. 


సీ.  పార్థివప్రభు(డైన పాండుమహీపతి | కోడల నయి, యుద్దకుశలు లయిన 
పాండుతనూజుల భార్యనై, పూజ్యుడ । వైన నీ యనుజనై, యధికశక్తి. 
బర(గు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్తు । పట్టిచే సభ దలపట్టి యీడ్వం 
బడి, పాపకర్ముచే. బరిధాన మొలువంగ । బడి, దారుణం బైన పరిభవంబు 


ఆ. _ పడితి; నట్టి నన్ను బాండవుల్‌ సూచుచు । నుండి రొరులు వోలె నుక్కు దక్కి; 
యాపగాతనూజు. డాదిగా6 గల వృద్ద । బంధుజనులు సూచి పలుక రయిరి. 136 


ప్రతిపదార్థం: పార్టివ, ప్రభుడు+ఐన= రాజులకు రాజు అయిన; పాండు, మహీపతి= పాండురాజు; కోడలను+అయి; 
యుద్ద కుశలులు+అయిన= యుద్దంలో నేర్పరులైన; పాండుతనూజుల= పాండవుల; భార్యను+ఐ; పూజ్యుండవు+ఐన= 
పూజించదగినవాడివైన; నీ, అనుజను+ఐ= నీకు చెల్లెలినై; అధిక, శక్తిన్‌+పర(గు= గొప్ప బలంచేత ఒప్పునట్టి; ధృష్ట ద్యుమ్ను, 
భగినిన్‌+ఐ= ధృష్టద్యుమ్నుడి సోదరినై; ధృతరాష్ట్రుపట్టిచే= ధృతరాష్ట్రుడి కొడుకుచేత; (దుశ్ళాసనుడిచేత); సభన్‌= సభలో; 
తలపట్టి= శిరస్సుపట్టుకొని; ఈడ్వంబడి= లాగబడి; పాపకర్ముచేన్‌= పాపపు పనులు కలవాడిచేత; పరిధానము= బట్ట; 
ఒలువంగన్‌+పడి= అపహరించబడి; దారుణంబు+ఐన= ఘోరమైన; పరిభవంబు పడితిన్‌= అవమానం పొందాను; అట్టి; 
నన్నున్‌, పాండవుల్‌; ఒరులు+పోలె= ఇతరులవలె; ఉక్కు, తక్కి= చేవ లేక; చూచుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండినారు; 
ఆపగా తనూజు(డు= నదీపుత్రుడైన భీష్ముడు; ఆదిగాన్‌+కల= మొదలుగా ఉన్న; బంధుజనులు= చుట్టాలు; పలుకరు+అయిరి= 
మౌనంగా ఉన్నారు. 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని. వీరాధివీరులైన పాండవుల భార్యను. మహాబలశాలి 
అయిన ధృష్టద్యుమ్నుడి సహోదరిని. నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుళ్ళాసనుడు నిండుసభలో తలవెండ్రుకలు పట్టి 
ఈడ్సాడు; వలువలొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్దులు, 
బంధువులు చూచి ఊరకున్నారు. 


క శరణనినవారి( గరుణా । కరులయి రక్షించు పురుషకారాన్వితులే 
శరణని యఅచిన నాలిం । పర భీమార్జునుల బాహుబల మేమిటికిన్‌? 137 


ప్రతిపదార్థం: శరణు+అనినవారిన్‌= రక్షించుమని కోరినవారిని; కరుణా+ఆకరులు+అయి= దయకు నెలవైన వారయి; 
రక్షించు= కాపాడే; పురుషకార+అన్వితులే= పురుష ప్రయత్నం (పౌరుషం) కలవారే; శరణు+అని, అజచినన్‌= కాపాడండని 
(నేను) మొరపెట్టినప్పటికి; ఆలింపరు+అ= వినలేదుకదా!; భీమ+అర్జునుల= భీముడియొక్క అర్జునుడియొక్క; బాహుబలము= 
భుజశౌర్యం; ఏమిటికిన్‌= ఇక దేనికి? 


తాత్పర్యం: శరణు వేడినవారిని కాపాడేవారే (పాండవులు) 'నన్ను రక్షించండి'అని మొరపెట్టుకొన్న నా ఆక్రందన 
ఆలకించలేదుకదా! ఇంక భీమార్జునుల భుజబల మెందుకు? 


వ. భ్రాతృ పుత్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేని వారయి; రట్టియెడం గర్జుండు నన్నుం జూచి నగియె. 138 


ప్రతిపదార్థం: భ్రాతృ పుత్ర, బంధు జనంబులు= సహోదరులు, కొడుకులు, చుట్టాలు; నాకున్‌+కలిగియు= నాకు ఉన్నప్పటికిని; 
లేనివారు+అయిరి; అట్టి+ఎడన్‌= అప్పుడు; నన్నున్‌+చూచి; కర్షుండు; నగియెన్‌= నవ్వాడు. 
(2) (ac) 


తాత్సర్యం: సోదరులు, కొడుకులు, బంధువులు దండిగా నాకున్నప్పటికి, నా కెవ్వరూ లేనివారు అయినారు. ఆ 
సమయంలో కర్గుడు నన్నుచూచి నవ్వాడు. 
(ac) 


ఆ. కర్ణునగవు లోకగర్షితుండగు దుస్స । సేను చెయిదికంటె శిఖియ పోలె 
నడరి నా మనంబు నతిదారుణక్రియ । నేర్చుచున్నయది మహీధరుండ! 139 


ప్రతిపదార్థం: కర్చు నగవు= కర్గుడియొక్క నవ్వు; లోక, గర్హితుండు+అగు= లోకంలోని జనులందరిచేత తెగడబడిన; 
దుస్ససేను= దుశ్శాసనుడి; చెయిదికంటె= చేష్టకంటె; శిఖి+అ, పోలెన్‌= అగ్నివలె; అడరి= అతిశయించి; నా, మనంబున్‌= 
నా మనస్సును; అతిదారుణ క్రియన్‌= మిక్కిలి ఘోరమైన రీతిగా; మహీధరుండ= (భూమిని తాల్ఫిన) శ్రీకృష్ణా!; ఏర్చుచున్న+అది= 


కాలుస్తున్నది. 
తాత్పర్యం: ఓకృష్ణా! లోకులచేత నిందించబడే దుశ్చాసనుడి దుష్ట్రచేష్ట కంటె, కర్టుడు నన్ను చూచి నవ్విననవ్వు నా 
మనస్సును మహాఘోరంగా కాలుస్తూ ఉన్నది. 


వ. తొల్లివేదాధ్యయనంబుసేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబున(బ్రమాణకోటి యందు 
యయ న 9 wa య యి 
సుప్తుండయిన భీమసేను నంటంగట్టి గంగమడువునం ద్రోపించియు, విషంబుంబెట్టియు, విషసర్పంబులంబట్టి 
గఅపించియు, జననీసహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబు( 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 61 


బ్రయోగింపం బంచియు ననేకంబులైన యపకారంబులు సేసి, యిప్పుడు దుర్యోధనుం డధర్మద్యూతంబున 
రాజ్యంబు నపహరించి, రాజలోక సమక్షంబునం దమ్ము నిరాకృతులం జేసినను బరాక్రమపరాబ్ముఖులైన 
పాండవులు నా పడిన పరిభవంబు నెట్లు దలంగిద?' రని బాషధారా స్నపితపయోధర యయి 
పాణిపల్లవంబున నయన సమ్మార్దనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసుదేవుం డిట్లనియె. 140 


ప్రతిపదార్థం: తొల్లి= కడచిన కాలంలో; వేద+అధ్యయనంబు+చేయుచు= వేదాలను చదువుతూ; బాల, కేళీ, వినోదంబునన్‌+ఉన్న, 
కాలంబునన్‌= చిన్నతనపు ఆటల వేడుకతో ఉన్నప్పుడు; ప్రమాణకోటి+అందు= (గంగా తీరంలో) ప్రమాణకోటి అనే లోతైన 
గంగమడుగు (ప్రదేశంలో; సుప్పుండు+అయిన= నిదురపోయిన; భీమసేనున్‌+అంటన్‌+కట్టి= భీముడిని కదలకుండ కట్టివేసి; 
గంగమడువునన్‌+(త్రోపించియు= గంగనీరు లోతుగా ఉండేచోట త్రోయించియున్నూ; విషంబున్‌+పెట్టియు= తిండిలో విషం 
కలిపి తినిపించియున్నూ; విషసర్పంబులన్‌+పట్టి= విషంకల పాములను పట్టుకొనివచ్చి; కణపించియు= కరచేటట్టుచేసియున్నూ; 
జననీ సహితులు+ఐన= తల్లితో కూడి ఉన్న; ఏవురను= అయిదుగురిని (పాండవులను); వారణావతంబునన్‌= వారణావతం 
అనే పేరున్న పట్టణంలో; లక్క+ఇల్లు+చొనిపి= లక్కతో నిర్మించిన గృహంలో ఉండేటట్టు చేసి; అందు; దహనంబున్‌= అగ్నిని; 
ప్రయోగింపన్‌+పంచియున్‌= ముట్టించే ఏర్పాటు చేసియున్నూ; అనేకంబులు+ఐన+అపకారంబులు= పెక్కు కీడులు;, చేసి; 
ఇప్పుడు; దుర్యోధనుండు; అధర్మద్యూతంబునన్‌= ధర్మ రహితమైన (మోసంతో కూడిన) జూదంలో; రాజ్యంబున్‌+అపహరించి= 
రాజ్యాన్ని లాగుకొని; రాజ, లోక, సమక్షంబునన్‌= రాజులందరి ముందు; తమ్ము నిరాకృతులన్‌+చేసినను= అవమానించినప్పటికి; 
పరాక్రమ+పరాజ్ముఖులు+ఐన= శౌర్యం చూపనట్టి (పరాక్‌+ముఖులు= పెడమొగం పెట్టినవారు, విముఖులు); పాండవులు; 
నా పడిన= నేను పొందిన; పరిభవంబున్‌, ఎట్టు+తలగౌదరు= అవమానాన్ని ఏ విధంగా పొగొట్టగలరు?; అని; బాష్ప, ధారా, 
స్నపిత, పయోధర+అయి= కన్నీటిధారలచేత తడపబడిన స్తనాలు కలదై; పాణి పల్లవంబున= చిగురుటాకువంటి చేతితో; 
నయన సమ్మార్ణనంబు= కన్నులను తుడుచుకొనటం చేస్తున్న; పాంచాలిన్‌+చూచి= పాంచాలదేశరాజుపుత్రికను (ద్రౌపదిని 
చూచి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: చాలాకాలం క్రిందట వేదాలు చదువుకొంటూ, పిల్లలతో ఆడుకొంటున్న కాలంలో భీముడు ఒకనాడు 
ప్రమాణకోటిప్రదేశంలో గాఢనిద్రలో మునిగి ఉంటే, అతడిని ప్రమాణకోటి అనే పేరుగల అగాధమైన గంగమడుగులో 
త్రోయించారు, విషం తినిపించారు, విషసర్సాలచేత కరిపించారు; పంచపాండవులను తల్లితోపాటు వారణావతంలో 
లక్కఇంట్లో పెట్టి కాల్సించటానికి ప్రయత్నించారు. ఇప్పుడు మోసపుజూదంలో రాజ్యం లాగుకొన్నారు. అయినా, 
అన్ని అవమానాలను భరించి పాండవులు నేడు శౌర్యం కోల్పోయి పడి ఉన్నారు. ఇక, నేను పడిన పరాభవాన్ని ఎలా 
తొలగించగలరు?'- అని ద్రౌపది విలపించింది. అపుడామె కన్నీళ్లు పాలిండ్లను తడుపుతూ ఉండగా, చేతితో 
కన్నులు తుడుచుకోసాగింది. అట్టి పాంచాలిని చూచి శ్రీకృష్ణుడు ఇట్టా పలికాడు. 
యు (ac) C7 


చ. 'తనుకుచు నున్న నీ హృదయతాప నిమిత్తమునన్‌ సురేంద్రనం 
దను పటుబాణపాతహతి. దద్ధతరాష్టబలంబు మృత్యుసా 
దనమున కేంగు6 జు; మ్మిదియ తథ్యము; నా వచనంబు దప్ప ది 
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్‌. 141 


ప్రతిపదార్థం: తనుకుచున్‌+ఉన్న= తపిస్తున్న; నీ హృదయ, తాప, నిమిత్తమునన్‌= నీ గుండెలోని బాధ కారణంగా; 
సుర+ఇంద్ర, నందను= దేవేంద్రుడి కొడుకు అంటే అర్జునుడియొక్క; పటు, బాణ, పాత, హతిన్‌= తీవ్రమైన అమ్ములు 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


పడటం వలన కలిగిన దెబ్బలచేత; తద్‌, ధృతరాష్ట్ర బలంబు= ఆ ధృతరాష్ట్రుడి బలం (సేన); మృత్యుసాదనమునకున్‌+ఏ(గున్‌= 
మరణగృహ వాటికకు (యమ సదనానికి= నరకానికి) వెళ్తుంది; చుమ్ము= సుమా!; ఇది+అ, తథ్యము= ఇదే నిజం; నా 
వచనంబు= నామాట; ఈ+వనవిధులు+ఏడున్‌= ఈ సప్తసాగరాలు; ఇంకిన; దివంబును= పగలును; రాత్రియు= రేయి; 
సంచలించినన్‌= కదలి తారుమారైనను; తప్పదు= జరిగి తీరుతుంది. 


తాత్సర్యం: 'నీ హృదయతాపం కారణంగా, అర్జునుడి యొక్క కఠోర బాణపాతంచేత ధార్తరాష్టులు మృత్యుసదనానికి 
చేరక తప్పుదు. సప్తసాగరాలు ఇంకిపోయినప్పటికిన్నీ, పగలు, రాత్రి తారుమారైనప్పటికిన్నీ నామాట నిజంగా జరిగి 
తీరుతుంది. 


వ. అనిన నర్గునుండు ద్రౌపదిం జూచి యిట్లనియె. 142 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా; అర్జునుండు; (ద్రౌపదిన్‌+చూచి= [ద్రౌపదిని చూచి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సారం: ఆ విధంగా శీకుషుడు చెపగా అరునుడు (దౌపదిని చూచి ఇటా పలికాడు. 
టీ ఫీ (ఆ సై దా ) జు C ఇ ల 


వ. “ఈ పురుషోత్తముండు మన కిందఅకుం గుశలంబు సేయుచుం 

బాపకలంకపంకముల. బాయంగం జేయుట జేసి దుర్మదో 

ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్దమ పొందు; నేల సం 

తాపము నీకు. జేయంగం ద్రిధామజయోన్నతి గల్గియుండంగన్‌.” 143 
ప్రతిపదార్థం: ఈ, పురుష+ఉత్తముండు= ఈ శ్రీకృష్ణుడు (పురుషులలో ఉత్తముడు); మనకు+ఇందణకున్‌= ఇంతమందికి 
మనకు; కుశలంబు+చేయుచున్‌= క్షేమం చేకూర్చుతూ; పాప, కలంక, పంకములన్‌+పాయయగన్‌+చేయుటన్‌+చేసి= పాపం, 
నింద అనే బురదలను తొలగించటంచేత; దుర్మద+ఉద్దీపిత, శత్రు, సంహతి= చెడుగర్వంచేత (ప్రజ్వలించే శత్రువుల 
సముదాయం; హతిన్‌= నాశాన్ని; పరమార్థము+అ, పొందున్‌= యధథార్థంగా పొందుతుంది; (త్రిధామ+జయ+ఉన్నతి= 


మూడులోకాలను జయించ గలిగే గొప్పతనం (విష్ణువువలని జయంయొక్క గొప్పతనం); కల్లి యుండంగన్‌= కలిగి ఉండగా; 
ఏల, సంతాపము, నీకున్‌+*చేయంగన్‌= ఎందుకు నీవు దుఃఖిస్తూ ఉండటం? 


తాత్సర్యం: 'పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలను చూస్తూ ఉన్నాడు. పాప కళంక పంకాలను 
తొలగింపచేస్తున్నాడు. దుర్మదులైన మన శత్రువులు నశించగలరు. మూడులోకాలను జయించగల గొప్పతనం 
(విష్ణువు బాసటగా ఉండటం చేత) మనకు చేకూరి ఉన్నది. ఇంక నీకు సంతాపం ఎందుకు?” 


వ. అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డిట్లనియె. 144 


ప్రతిపదార్హం: అనిన= అట్లా చెప్పగా; స(క్రోధుండు+అయి= కోపంతో కూడిన వాడయి; ధృష్టద్యుమ్నుండు- [ద్రౌపది సోదరుడు; 
థి a} 'అు 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అట్టా అర్జునుడు చెప్పగా, కోపంతో కూడినవాడయి ధృష్టద్యుమ్నుడు ఇట్టా పలికాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 63 


క, “వినయవిహీనుల దుర్యో । ధన దుశ్శాసనుల( బవనతనయుండు, రాధా 

తనయుని నరు(, డే గుంభజు । నని జంపుదు; మేల వగవ నంబుజనేత్రా!' 145 
ప్రతిపదార్థం: వినయ, విహీనులన్‌= అడకువలేని వారైన; దుర్యోధన, దుశ్ళాసనులన్‌= దుర్యోధనుడిని, దుళ్ళాసనుడిని; 
పవనతనయు(డు= వాయుపుత్రుడైన భీముడు; రాధాతనయుని= (రాధ కొడుకు) కర్గుడిని; నరుండు= అర్జునుడు; ఏన్‌= 
నేను; కుంభజున్‌= (కుండలో పుట్టిన) (ద్రోణుడిని; అనిన్‌= యుద్దంలో; చంపుదుము= సంహరిస్తాం; అంబుజనేత్రా!= 
పద్మాలవంటి కన్నులు కలదానా! ఓ (ద్రౌపదీ!; వగవన్‌+ఏల= విచారించట మెందుకు? 


తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కల ఓ ద్రౌపదీ! భీముడు దుర్యోదన దుశ్ళాసనులను, అర్జునుడు కర్ణుడిని, నేను 
ద్రోణుడిని యుద్దంలో చంపుతాం. నీవు విచారించ నవసరం లేదు” - అని (ద్రౌపదితో ధృష్టద్యుమ్నుడు పలికాడు. 


వ. అని యందటు ద్రుపదరాజపుత్తి నాశ్వాసించి; రంత నచ్యుతుండు ధర్మరాజున కిట్లనియె. 146 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; అందణు; (ద్రుపద, రాజ, పుత్రిన్‌= (ద్రౌపదిని; ఆశ్యాసించిరి= ఊరడించారు; అంతన్‌; 
అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అందరు (ద్రౌపదిని ఊరడించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్టా పలికాడు. 


తే. 'ద్వారవతినుండి యే యుయుధానువలన । ధారుణీశ! యింతయు విని తత్‌క్షణంబ 
యరుగుదెంచి యాపన్ను(డ వైన నిన్ను! । జూచి దుఃఖోపహతమనస్ముండ నైతి. 147 
ప్రతిపదార్థం: ద్వారవతిన్‌+ఉండి= ద్వారకలో ఉండి; ఏన్‌= నేను; యుయుధానువలనన్‌= సాత్యకి వలన; ఇంతయు= ఈ 


(ద్యూత) వృత్తాంతమంతయు; విని; తత్‌, క్షణంబు+అ= వెంటనే; అరుగుదెంచి= వచ్చి; ఆపన్నుండవు+ఐన, నిన్నున్‌= 
కష్టాలలో ఉన్న నిన్ను; చూచి; దుఃఖ+ఉపహత, మనస్కుండన్‌+ఐతి= శోకంచేత కొట్టబడిన మనస్సు కలవాడిని అయ్యాను. 


తాత్సర్యం: ఇక్కడి మీ వృత్తాంతాన్ని అంతటిని నేను యుయుధానుడు చెప్పగా ద్వారకలోనే విని మిక్కిలి దుఃఖించి 
నిన్ను చూడటానికి వెంటనే బయలుదేరి వచ్చాను. 


విశేషం: సాత్యకికి యుయుధానుడనే పేరు కూడా ఉన్నది. 


వ. అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వుసనంబు సంభవిల్లెం; గామజంబులైన స్త్రీ 
ద్యూత మృగయా పానంబు లను నాలుగు దుర్వసనంబులం బ్రవర్తిల్లకుండ( బ్రతిషేధింపవలయు; నందును 
విశేషంబుగా ననర్భమూలంబయిన పావద్యూతంబు(బరిహరింపనినా(డు పాపం బగు నని 
హేతుదృష్టాంతంబులు సూపి, కృప ద్రోణ విదుర గాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబటిచి 
దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు. 148 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఏను, మీ, ఒద్దన్‌; ఉండమిన్‌+చేసి= లేకపోవటంచేత; ఇట్టి; దుర్‌, 
వ్యసనంబు= చెడ్డ ద్యూతాసక్తి (వ్యసనం= కామ(క్రోధాదులవలన కలిగిన దోషం); సంభవిల్లెన్‌= కలిగింది; కామజంబులు+ఐన= 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోరికలవలన పుట్టిన; స్తీ, ద్యూత, మృగయా, పానంబులు+అను= ఆడుది, జూదం, వేట, (త్రాగుడు అనే; నాలుగు; దుర్‌, 
వ్యసనంబులన్‌= చెడ్డ ఆసక్తులలో; ప్రవర్తిల్లకుండన్‌= నడచుకొనకుండ; ప్రతిషేధింపవలయున్‌= (త్రోసిపుచ్చవలెను; అందును; 
విశేషంబుగాన్‌= ఎక్కువగా; అనర్ధమూలంబు+అయిన= కీడుకు కారణమైన; పాపద్యూతంబున్‌= పాపంతో కూడిన జూదం; 
పరిహరింపనినాండు= విడువనిరోజు; పాపంబు+అగున్‌= పాపం దాపురిస్తుంది; అని= అని చెప్పి; హేతు, దృష్టాంతంబులు= 
కారణాలు, నిదర్శనాలు; చూపి; కృప, విదుర, గాంగేయులన్‌, తోడుచేసికొని= కృపుడిని, విదురుడిని, భీష్ముడిని వెంట 
పెట్టుకొని (గాంగేయుడు= గంగకొడుకు భీష్ముడు); ఆంబికేయున్‌= అంబికకొడుకైన ధృతరాష్ట్రుడిని; ఒడంబజిచి= అంగీకరింపచేసి; 
దుష్టద్యూతంబు= చెడ్డజూదాన్ని; సర్వ(ప్రకారంబులన్‌= అన్ని విధాల; వారింతున్‌= ఆపి ఉందును. 


తాత్సర్యం: ఆ సమయంలో నేను నీ దగ్గర లేను. అందువలన ఈ దుర్వ్యసనం సంభవించింది. మహిళ, మద్యం 
మృగయ (వేట), జూదం అనే నాలుగున్నూ పెద్దవ్యసనాలు. అందులోనూ అనర్జాలకు మూలమైన పాపపు జూదం 
వదలిపెట్టకపోతే పాపం చుట్టుకొంటుంది; ఆ జూదం జరిగినప్పుడు అక్కడ నేనే ఉండి ఉంటే, అనేక హేతువులను, 
నిదర్శనాలను చూపి, పెద్దలయిన కృప ద్రోణ విదుర భీష్ముల తోడ్పాటుతో ధృతరాష్ట్రుడిని ఒప్పించి ఆ పాపపు 
జూదాన్ని ఆపుచేసి ఉండేవాడిని. 


క వలచి హితంబునం బథ్యము. । బలికిన( జేకొనని ధర్మబాహ్యుల నవివే 
కుల నిగ్రహింతు; మీ కె । గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్‌? 149 


ప్రతిపదార్థం: వలచి= ప్రేమ చూపి; హితంబునన్‌= మేలు కలగటానికై; పథ్యమున్‌= మంచిదైన దాన్ని; పలికినన్‌= చెప్పినప్పటికీ; 
చేకొనని= స్వీకరించని; ధర్మబాహ్యులన్‌= ధర్మానికి దూరమైన వారిని; అవివేకులన్‌= వివేకం లేని వారిని (మూర్భులను); 
నిగ్రహింతున్‌= కూలటద్రోస్తాను; ఏ+ఎడలన్‌= ఏ పట్టుననైనా; మత్‌, సాన్నిధ్యమునన్‌= నేను దగ్గరగా ఉన్నప్పుడు; మీకు; 
ఎగ్గులు= కీడులు; అగునె?= సంభవిస్తాయా? 


తాత్పర్యం: (ప్రేమతో హితవు చెప్పినా వినని మూర్గులను, అధర్మపరులను నేను కూలద్రోసి ఉండేవాడిని. నేను 
దగ్గర ఉంటే మీకు ఎన్నడూ కీడు కలుగదు. 


శ్రీకృష్ణుడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట (సం. 3-15-1) 


వ. ఏనుసముద్రతీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్దంబు సేసి వాని వధియించుపొంటె నక్కడ మసలితి; 
నది గారణంబుగా మీకు దుర్వసనావసరంబున నలబ్బసన్నిధానుండ నయితి” ననిన 'నది యె' ట్లని 
యుధిష్టిరుం డడిగిన, నాతనికి సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగాంగృష్టుండిట్లనిచెప్పె; నీ యజ్ఞంబున 
నర్ధ్యనిమిత్తంబున నసహిష్టుండయిన శిశుపాలుండు నాచేత నిహతుం డగుట విని, వాని తమ్ముండు 
సాల్వుండను వాండు తద్వధ ప్రవర్తిత క్రోధుండయి కామగమనంబైన తన సౌంభకం బను నగరంబుతో 
సన్నద్ధుండయి వచ్చి ద్వారవతీపురంబు నవరోధించి. 150 


ప్రతిపదార్థం: ఏను= నేను; సముద్ర, తీరంబున= కడలి ఒడ్డున; సాల్వుతోడన్‌= సాల్వుడితో; పదినెలలు యుద్దంబు, చేసి= 
రణంచేసి; వాని, వధియించు, పొంటెన్‌= వాడిని సంహరించటం కొరకై; అక్కడ= అచట; మసలితిన్‌= ఉన్నాను; అది; 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 65 


కారణంబుగా; మీకు; దుర్‌, వ్యసన+అవసరంబునన్‌= చెడు కృత్యం (జూదం) జరిగేకాలంలో; అలబ్ద, సన్నిధానుండున్‌+అయితిన్‌= 
లభించని సమీపత కలవాడిని అయ్యాను (అంటే మీకు దూరంగా ఉండిపోయాను); అనినన్‌= అని చెప్పగా; అది; ఎట్టు+అని= 
ఏ విధంగా జరిగిందని; యుధిష్టిరుండు= ధర్మరాజు; అడిగినన్‌= అడుగగా; ఆతనికి= ధర్మరాజుకు; సౌంభక+ఆఖ్యానంబు= 
సౌంభకానికి సంబంధించిన కథను; సవిస్తరంబుగాన్‌= విశదంగా (సంపూర్షంగా) కృష్ణుండు; ఇట్టు+అని, చెప్పె= ఈ విధంగా 
తెలిపాడు; నీ యజ్ఞంబునన్‌= నీ రాజసూయ యాగంలో; అర్థ్యనిమిత్తంబునన్‌= అర్హ్యం కారణంగా (పూజకొరకైన (ద్రవ్యం 
ఇవ్వటం కారణంగా); అసహిష్టుండు+అయిన= ఓర్వలేని వాడయిన; శిశుపాలుండు; నాచేత; నిహతుండు+అగుట= చావటం; 
విసి వాన్ని తమ్ముండు= శిశుపాలుడి సోదరుడు; సాల్వుండు+అనువాండు; తద్‌, వధ, ప్రవర్తిత, (క్రోధుండు+అయి= అతడి 
మరణం వలన ఏర్పడిన కోపం కలవాడై; కామ, గమనంబు+ఐన= యథేచ్చగా తిరిగే శక్తి కలదైన; తన; సౌంభకంబు+అను; 
నగరంబుతో; సన్నద్దుండు+అయి= ప్రయత్నాలు చేసిన వాడయి; వచ్చి; ద్వారవతీ, పురంబున్‌= ద్వారకానగరాన్ని; అవరోధించి= 
ముట్టడించి. 


తాత్సర్యం: నేను పదినెలలు సముద్రతీరంలో సాల్వుడితో యుద్దంచేయవలసి వచ్చింది. అందువలన దుష్టద్యూత 
సమయంలో మీకు దూరంగా ఉండిపోయాను” - అని అనగా ధర్మరాజు ఆ వృత్తాంతం తెల్పగోరాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు సౌంభకాఖ్యానాన్ని ఇట్టా వివరించదొడగాడు: నీవు చేసిన రాజసూయయాగంలో నాకు పూజార్హ్య ప్రదానం 
చేయటాన్నిచూచి ఓర్వలేక మత్సరించిన శిశుపాలుడు నాచేత చచ్చాడు కదా! అతడి తమ్ముడే ఆ సాల్వుడు. అతడు 
కామగమనం గల సౌంభకనగరంతో కదలి వచ్చి ద్వారకాపురిని ముట్టడించాడు. 


చ. “ప్రతినరపాలకాలు శిశుపాలు బలాధికు( జంపి దర్పసం 
హెతు( డగుచున్న వృష్టిఖలు. డెక్కడ? నెక్కడ? నాతనిం జయో 
న్నతి వలయంగ. జంపెద రణంబుని నంచు నలంఘ్యవిక్రమో 
ర్లితు. డయి దానిచుట్టు విడిసెం జతురంగమహాబలంబుతోన్‌. 151 


ప్రతిపదార్థం: (ప్రతి నరపాల, కాలు= శత్రురాజులకు యముడైన; శిశుపాలు; బల+అధికున్‌= బలంచేతగొప్పవాడిని; చంపి; 
దర్శసంహితుండు+అగుచున్న= గర్వంతో అతిశయిస్తున్న; వృష్ణిఖలు(డు= వృష్ణివం శానికి చెందిన దుష్టుడు, కృష్ణుడు; 
ఎక్కడన్‌+ఎక్కడన్‌= ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? (ద్రుతాంతమైన పదం ఉద్వేగాన్ని తెలుపుతుంది); ఆతనిన్‌; రణంబునన్‌= 
యుద్దంలో; జయ+ఉన్నతి, వెలయంగన్‌= గెలుపుయొక్క గొప్పతనం వెలిగేటట్టు;: చంపెదన్‌; అంచున్‌= అంటూ; అలంఘ్య, 
విక్రమ+ఊర్జితుండు+అయి= దాట శక్యంకాని పరాక్రమంతో గొప్పవాడయి; దాని చుట్టు (ఆ ద్వారకా) నగరం చుట్టూ; 
చతురంగ, మహా, బలంబుతోన్‌= నాలుగు అంగాలు గల పెద్ద సేనతో; విడిసెన్‌= ముట్టడించాడు. 


తాత్పర్యం: శత్రురాజులకు యముడివంటివాడైన శిశుపాలుడిని సంహరించి గర్వంతో విహరిస్తున్న శ్రీకృష్ణుడు 
వృష్ణివంశంవాడు ఎక్కడ ఉన్నాడు? వాడిని చంపి జయోన్నతితో వెలుగుతాను” అని సాల్వుడు మహాపరా[క్రమోపేతుడై 
చతురంగబలాలతో దండెత్తి ద్వారకాపురిని ముట్టడించాడు. 


విశేషం: యాదవుల్లో పెక్కు తెగలు ఉన్నాయి. అందులో వృష్టివంశం ఒకటి. చతురంగబలాలు 1. రథాలు 2. ఏనుగులు 


3. అశ్వాలు 4. పదాతి దళం (కాల్బలం) 


1111111111! 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మేలగు తత్పురబాహ్యవి । శాలోద్యానముల తాల సాల సరళ హిం 
తాల తమాలావలి ని । ర్మూలితముగ. జేసి దచ్చమూసామజముల్‌. 152 


ప్రతిపదార్థం: మేలు+అగు= మంచివైన; తద్‌; పురు బాహ్య, విశాల+ఉద్యానముల= ఆ పట్టణం బయట మిగుల నిడివి 
వెడల్పు కల తోటలలోని; తాల, సాల, సరళ, హింతాల, తమాల+ఆవలి= తాటిచెట్టు, మద్దిచెట్టు, దేవదారు వృక్షాలు, గిరకతాడి 
చెట్టు, చీకటిచెట్లు- వీటి సముదాయాలను; తద్‌+చమూ, సామజముల్‌= ఆతడియొక్క అంటే సాల్వుడియొక్క సేనలోని 
ఏనుగులు; నిర్మూలితముగన్‌+చేసెన్‌= వ్రేళ్ళతో పెకలించి వేశాయి. 


తాత్సర్యం: ఆ సాల్వుడి సేనలోని ఏనుగులు ద్యారకాపట్టణానికి వెలుపలి ఉండే ఉద్యానవనాలలోని తాల, సాల, 
తమాలాది వృక్ష సమూహాలను సమూలంగా నాశనం చేశాయి. 


వ. మణి తృణజలధాన్య సమిత్సమృద్ధంబయి శతథ్వీప్రముఖానేక యంత్రంబుల నలంఫ్య పరిఖా 
ప్రాకారంబులను, నపార బల రక్షిత ఘనకవాట చతుర్లోపురంబులను, లబ్ద ప్రభూత వేతన ప్రహృష్ట పుష్ట 
ధృష్ట వీర సుభట సంకులంబులను, నపరిమిత గజతురంగ శతాంగంబులను, బ్రదీప్తాలాత శాత శర చక్ర 
తోమర పరశుపాశాంకుశ కూటంబులను, వీరయోధారూఢ విశాలాట్టాలకంబులను నొప్పి పరుల 
కసాధ్యంబయిన ద్వారవతి భేదింప నేరక దాని వెలిం బ్రపా చైత్య దేవాయతన వల్మీకంబులు వర్ణించి 
సమతలప్రదేశంబున నిబిడంబుగా శిబిరసన్నివేశంబు సేసి నిత్యంబు నుపద్రవంబు సేయుచున్న సౌంభక 
విజృంభణంబునకు సహింపక, సమరసంరంభంబున సర్వాయుధ సన్నద్దులయి. 153 


ప్రతిపదార్థం: మటిీ; తృణ, జల, ధాన్య, సమిధ్‌+సమృద్దంబు+అయి= గడ్డితో, నీటితో, ఆహారధాన్యాలతో, సమిధలతో 
(వంటచెరకుతో) నిండినదై; శతఘ్నీ (ప్రముఖ+అనేక, యం(త్రంబులన్‌= శతఘ్నులు మొదలుగాగల పెక్కు యంత్రాలతో 
(శతఘ్ని= నూరు మందిని ఒకేసారి చంపగల మర ఆయుధం); అలంఘ్య, పరిఖా, ప్రాకారంబులనున్‌= దాటటానికి వీలుకాని 
కందకంతో, చుట్టుగోడలతో; అపార, బల, రక్షిత, ఘన, కవాట, చతుర్‌, గోపురంబులను= మితిలేని సేనచేత రక్షించబడుతున్న 
పెద్దగుమ్మాలు గల నాలుగు గోపురాలతో; లబ్ద, ప్రభూత, వేతన, (ప్రహృష్ట, పుష్ట, ధృష్ట వీర, సుభట, సంకులంబులను= 
ఎక్కువ జీతాన్ని పొందటంచేత సంతోషం పొంది బలిసి ధైర్యంతో ఉండే వీరులైన మంచి భటుల సమూహాలతో; అపరిమిత, 
గజ, తురంగ, శతాంగంబులను= మితిలేని సంఖ్యల ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో; (ప్రదీప్త+అలాత, శాత, శర, చక్ర, 
తోమర, పరశు, పాశ+అంకుశ కూటంబులను= వెలుగొందుతున్న కొఖువులు, వాడి అయిన బాణాలు, చక్రాలు, చిల్లకోలలు, 
గండ్రగొడ్డళ్ళు, (త్రాళ్ళు, అంకుశాలు- వీటి సమూహాలతో; వీర, యోధ+ఆరూఢ, విశాల+అట్టాలకంబులనున్‌= వీరులైన 
భటులతో కూడి విరివి అయిన బురుజులతోను; ఒప్పి= వెలుగొంది; పరులకు= ఇతరులకు; అసాధ్యంబు+అయిన= 
జయించటానికి వీలులేని; ద్వారవతి= ద్వారకను; భేదించనేరక= ని(గ్రహించలేక; దాని వెలిన్‌= ఆ పురంబయట ఉండే; |ప్రపా, 
చైత్య, దేవాయతన, వల్మీకంబులు= చలిపందిళ్ళు, రావిచెట్టు వంటి నీడనిచ్చే దివ్యవృక్షాల చుట్టూ రాతితో నిర్మించిన రచ్చ 
కట్టలు; దేవళాలు, పుట్టలు; వర్ణించి= విడిచిపెట్టి; సమతల (ప్రదేశంబునన్‌= మైదానపు నేలమీద; నిబిడంబుగా= దట్టంగా; శిబిర 
సన్నివేశంబు= భటులు నివసించే డేరాలు; చేసి= వేసి; నిత్యంబును= (ప్రతిదినం; ఉపద్రవంబు, చేయుచున్న= హాని కలిగిస్తున్న; 
సౌంభక విజృంభణంబునకున్‌= సౌంభకంయొక్క చెలరేగటం; సహింపక= ఓర్వలేక; సమర సంరంభంబునన్‌= పోరు సల్పే 
ఆవేశంతో; సర్వ+ఆయుధ, సన్నద్దులు+అయి= సమస్తమైన ఆయుధాలు సమకూర్చు కొన్నవారయి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 67 


తాత్సర్యం: ఇది ద్వారక కోట వర్లనం. 1. ఆ కోట-గడ్డితో, జలంతో, ఆహార ధాన్యాలతో, సమిధలతో పుష్కలం. 
2. అందులో శతఘ్నులు మున్నగు ఆయుధయంత్రాలు అమర్చబడి ఉన్నాయి. 3. దాటలేని కందకం, ఎత్తైన 
ప్రాకారాలు, బురుజులు, నాలుగుదిక్కుల నాలుగు గోపురాలు, పెద్ద కవాటాలు అందులో ఉన్నాయి. 4. అచ్చటి 
సైనికులు ఎక్కువ జీతబత్తేలు పొందటంచేత సంతృప్తులు. సంతోషం మీరి ఉన్నవారు. 5. అక్కడ 
రథ-గజ-తురగ-పదాతి దళాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. 6. పదునైన సరికొత్త ఆయుధవిశేషాలు అలాత శర చక్ర 
తోమర పరశు పాశ అంకుశ కూటాలు అక్కడ ఉన్నాయి. 7. వీర యోధులు కావలి కాస్తున్న విశాలమైన అట్టాలకాలు 
ఉన్నాయి. అందువలన సాల్వుడు ద్వారకను భేదించలేక కోటవెలుపల మైదానాలలో సైనికశిబిరాలు నిర్మించాడు. 
అంతేగాక, అతడు తన సౌంభక పట్టణంతో నిత్యం అలజడి సృష్టిస్తున్నాడు. అందువలన యాదవులు ఆ 
సౌంభకంయొక్క విజృంభణం సహించలేక యుద్దానికి సర్వాయుధాలతో సిద్దులయి. 


నిశేషం: మహాభారతంలోని ద్వారకాపురి వర్లన ప్రాచీనయుద్ధకళను అవగాహనం చేసికొనటానికి తోడ్పడుతుంది. ఈ వర్షన 
నేటి ఇరవయ్యవ శతాద్దిలోని వాళ్ళకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక సౌంభక కల్పన, ఇరవయ్యవ శతాబ్దివారి ఊహలకు 
కూడ అందనట్టిది. సౌంభకం కామగమనం కల నగర మట! రామాయణంలో సారథి లేనిది, అసంఖ్యాక (ప్రజలు పయనించటానికి 
వీలైనట్టిది అయిన పుష్పక విమాన వర్లన ఉన్నది. ఇక మహాభారతంలోని సౌంభకం తీరు వేరు. ఆ అభివర్లన నేటి వైజ్ఞానిక 
కల్పనాకథలతో సంవదిస్తూ ఉన్నది. 
క. ఉద్యద్దలులు గుమారులు । విద్యాధరసములు పురము వెలువడిరి రణై 

కోద్యములు చారుదేష్టుండు. । బ్రద్యుమ్నుడు సాంబుండును విపక్షజిఘాంసన్‌. 154 


ప్రతిపదార్థం: ఉద్యత్‌+బలులు= విజృంభించే బలం కలిగిన వాళ్ళు; కుమారులు= (యాదవ) రాజపుత్రులు; విద్యాధరసములు= 
విద్యాధరులతో సరితూగేవాళ్ళు (దేవతలలో ఒక తెగవారు విద్యాధరులు); రణ+ఏక+ఉద్యములు= యుద్దం చేయటంలోనే 
మిక్కిలి ఆసక్తి కలిగిన వాళ్ళు; చారుదేష్టుండున్‌; ప్రద్యుమ్నుండు; సాంబుండును (అనే రాకుమారులు); విపక్ష, జిఘాంసన్‌= 
శత్రువులను చంపాలనే కోరికతో; పురము, వెలువడిరి= ద్వారకాపురి కోటలోపలినుండి బయటకు వచ్చారు. 


తాత్పర్యం: చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు శత్రునిర్మూలన చెయ్యాలన్న కోరికతో మహోత్సాహంతో 
ద్యారకాపురికోటలోపలినుండి బయటకు వచ్చారు. ఆ యువవీరులు బలవంతులు, విద్యాధరులవంటివారు, 
యుద్దనిపుణులు. 
మణిభూషణము. 

రామవిక్రము( డజేయు. డరాతి గజావలీ 

సామజాహితుండు సాంబుడు సాల్వచమూపతిన్‌ 

క్షేమవృద్ధి యనువాని నకృత్రిమ సాహసో 

ద్దాము( దా శరధారల ధారుణి. గప్పుచున్‌. 155 


ప్రతిపదార్థం: రామవి[క్రముండు= శ్రీరాముడి వంటి పరాక్రమం కలవాడు; అజేయుండు= జయించనలవికానివాడు; అరాతి, 
గజ+ఆవలీ, సామజ+అహితుండు= శత్రువులయొక్క ఏనుగుల సముదాయాలకు సింహం వంటి వాడు లేదా శత్రువులనే 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏనుగుల సమూహాలకు సింహంవంటివాడు; సాంబుడు; సాల్వచమూపతిన్‌= సాల్వసేనాధిపతిని; క్షేమవృద్ది+అనువానిన్‌; అకృత్రిమ, 
సాహస+ఉద్దామున్‌= సహజమైన ధైర్యంతో (తెగువతో) కూడినట్టివాడిని; శరధారలన్‌= బాణపరంపరలచేత; ధారుణిన్‌= 
భూమిని; కప్పుచున్‌; తాశెన్‌= డీకొన్నాడు. 


తాత్సర్యం: శ్రీరాముడి పరాక్రమం వంటి పరాక్రమం కలవాడు, జయింపసాధ్యంకానివాడు, శతుగజాలను 
చీల్చిచెండాడటంలో సింహంలాంటివాడు అయిన సాంబుడు, శరపరంపరలతో భూమిని కప్పుతూ, సహజసాహసంతో 
భయంకరుడైన సాల్వ సేనాధిపతిక్షమ వృద్దిని ఎదుర్కొన్నాడు. 


విశేషం: ఈ పద్యంలో 'గజావలీ సామజాహితుండు' అనే పదగుంఫనాన్ని 'గజ+ఆవళీ, సామజ+అహితుడు” అని విడదీయాలి. 
అయితే గజములు అంటే ఏనుగులు; సామజములు అంటే ఏనుగులు. ఇచట పునరుక్తి దోషం ఉన్నట్టు స్థూల దృష్టికి భ్రమ 
కలుగుతుంది. కాని శత్రువులనే ఏనుగులదండకు సామజ+అహితుండు= సింహం వంటివాడు అనే అర్థం చెప్పాలి. 
రూపకాలంకారం. 'మణి భూషణం” పద్యానికి ర-న-భ-భ-ర- అనే గణాలు (ప్రతి పాదంలోను ఉంటాయి. 10వ అక్షరం 
యతిస్థానం. 


క. జాంబవతేయు బృహద్విశి । ఖంబులకున్‌ బెదర కెదిరి ఘను డేసె రణా 
గ్రంబున నాతనిపై నవి । లంబితు(డై క్షేమవృద్ది లక్షశరంబుల్‌. 156 


ప్రతిపదార్థం: జాంబవతేయు= (జాంబవతికొడుకు) సాంబుడియొక్క; బృహత్‌ విశిఖంబులకున్‌= పెద్దబాణాలకు; బెదరక; 
ఎదిరి= ఎదిరించి; ఘను(డు= గొప్పవాడు; క్షేమవృద్ది; అవిలంబితు(డు+ఐ= ఎడతెగకుండ (ఆలస్యంలేకుండ); రణ+అ(గంబునన్‌= 
అని మొనముందట; ఆతనిపై= సాంబుడిపై; లక్షశరంబుల్‌= లక్షబాణాలు; ఏసెన్‌= (ప్రయోగించాడు. 


తాత్సర్యం: సాంబుడు వేసిన పెద్ద బాణాలకు బెదరక క్షేమవృద్ది తిరిగి ఆ యుద్దంలో సాంబుడిపై లక్షబాణాలను 
(ప్రయోగించాడు. 


వ. వాని యేయు శరంబుల నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనదపుంఖంబులయిన విశిఖంబులం 
దదీయ రథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి యతివేగంబున రణంబు వెలువడ రథం 
బీడ్డుకొని సారధికి వశంబుగాక పటిచె; నట్లు సాల్వ చమూపతి సమరవిముఖుం డయిన. 157 


ప్రతిపదార్థం: వాని, ఏయు, శరంబుల, నేర్పునకున్‌= వాడు (క్షేమవృద్ధి) వేసే బాణాలనేర్పుకు; సహింపక, సాంబుండు; 
జాంబూనదపుంఖంబులు+అయిన= బంగారు చివరలు కల; విశిఖంబులన్‌= బాణాలతో; తదీయ, రథ+అశ్చ, మర్మంబులన్‌= 
ఆతడియొక్క రథాలకు పూన్చిన గుర్రాలయొక్క జీవస్థానాలలో; ఏసినన్‌= కొట్టగా; అవి, మర్మ భేద, వేదనలన్‌+తలరి= 
జీవస్థానాలు చీలటంచేత కలిగిన బాధతో నొచ్చి; అతివేగంబునన్‌= మిక్కిలి వేగంతో; రణంబు వెలువడన్‌= యుద్దంనుండి 
తొలగేటట్టు; రథంబు+-ఈడ్చుకొని= రథాన్ని ఈడ్చుకొని; సారథివశంబు, కాక= చోదకుడికి లోబడక; పబుచెన్‌= పారిపోయాయి; 
అట్టు= ఆ విధంగా; సాల్వచమూపతి= సాల్వసేనాని; సమర, విముఖుండు= యుద్దంనుండి వెనుదిరిగినవాడు; అయినన్‌= 


కాగా, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 69 


తాత్సర్యం: క్షేమవృద్ది వేసిన బాణాలకు తాళలేక సాంబుడు, బంగరుచివరలు కలిగిన బాణాలతో ఆతని రథానికి 
పూన్చిన గుర్రాల మర్శస్థానాలలో కొట్టాడు. ఆబాధకు గుర్రాలు తాళలేక, సారధికి లొంగక, రథాన్ని యుద్దభూమినుండి 
తొలగించుకొని పారిపోయాయి. ఆ విధంగా సాల్వసేనాపతి యుద్దవిముఖుడు కాగా- 
స్వాగతము. 

వేగవంతు. డను వీరుండు సాంబున్‌ 

వేగవంతు. డయి వీ(కను దా౭కెన్‌ 

వేగ బాణపదవీ తతులన్‌ ది 

గ్భాగముల్‌ విశిఖపంజరముల్‌ గాన్‌. 158 


ప్రతిపదార్థం: వేగవంతుండు+అను, వీరుండు= వేగవంతుడనే శూరభటుడు; వేగవంతుండు+అయి= వేగంకలవాడయి; సాంబున్‌= 
సాంబుడిని; వీంకన్‌= ఉత్సాహంతో; వేగ, బాణ, పదవీ, తతులన్‌= శీఘ్రంగా వెళ్ళే అమ్ముల మార్గాల సమూహాలతో; 
దిశ్‌+భాగముల్‌= దిగంతరాలు; విశిఖ, పంజరముల్‌+కాన్‌= బాణాలతో ఏసిన గూళ్ళు కాగా; తాశెన్‌= తలపడ్డాడు. 


తాత్సర్యం: వేగవంతు డనే వీరుడు సాంబుడిని వేగంగా ఎదుర్కొన్నాడు. ఆతడు వేసిన వేగబాణపరంపరలతో 


దిగంతరాలు బాణపంజరాలయ్యాయి. 
విశేషం: స్వాగతపద్యానికి ప్రతిపాదంలో ర-న-భ-గగ అనే గణా లుంటాయి. 7వ అక్షరం యతిస్థానం. 


©. సాంబు' బాయు మనుచు జారుదేష్టుం దల్లి | వేగవంతు. దాఢకి వీళతోడ 
వాని మస్తకంబు వ్రయ్యంగ వడి గదం । బొడిచె రుధిరవారిపూర మొలుక. 159 


ప్రతిపదార్థం: సాంబున్‌+పాయుము+అనుచున్‌= సాంబుడిని తప్పుకొమ్మని పలికి; చారుదేష్టుండు; అల్లి=కోపించి; 
వేగవంతున్‌+తాంకి= వేగవంతుడిని ఎదిరించి; వీళతోడ= ఉత్సాహంతో; వాని, మస్తకంబు= వాడితల; వ్రయ్యంగ= పగిలేటట్టు; 
వడిన్‌= వేగంగా; గదన్‌= గదతో; రుధిర, వారి, పూరము+ఒలుకన్‌= నెత్తురునీటి సమూహం (వెల్లువ) జారి కారగా; పొడిచెన్‌= 
కొట్టాడు. 


తాత్సర్యం: సాంబుడిని ప్రక్కకు తప్పుకొమ్మని పలికి, చారుదేష్టుడు వేగవంతుడితో పోరాడి, అతడి తల పగిలేటట్టు 
తనగదతో కొట్టాడు. ఆ దెబ్బకు వేగవంతుడి తలనుండి నెత్తురు నీటివెల్లువగా ప్రవహించింది. 


వ. ఇట్లు చారుదేష్టు నిష్టరగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుండయి నిర్హాతపాత భిన్నోన్నతగిరి 
శిఖరంబునుంబోలె నేల ద్రెళ్ళినం జూచి విచింత్యుం డను వా డవిచింత్యవిక్రముం డయి. 160 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; చారుదేష్టు= చారుదేష్టుడియొక్క; నిష్టురు గదా+ఆఘాతంబునన్‌= కఠోరమైన గద 
దెబ్బకు; వేగవంతుండు; విగత, జీవుండు+అయి= పోయిన (ప్రాణాలు కలవాడై; నిర్జాత, పాత, భిన్న+ఉన్నత, గిరి, 
శిఖరంబునున్‌+పోలె= పిడుగుపాటుచేత పగిలిన ఎత్తైన కొండకొనవలె; నేలన్‌+(త్రెళ్ళినన్‌= నేలపై దొర్లి పడగా; చూచి; 
విచింత్యుండు+అనువాండు; అవిచింత్య+విక్రముండు+అయి= ఊహించ నలవికాని పరా(క్రమం కలవాడయి (అనాలోచితంగా 
విజృంభించినట్టివాడయి). 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా చారుదేష్లుని గదాఘాతానికి వేగవంతుడు, పిడుగుపాటుకు ఎత్తెన కొండకొన పగిలి నేలపై 
దొరలి కూలినట్టు (క్రిందపడి మరణించాడు. అప్పుడు విచింత్యు డనేవాడు అవిచింత్యపరా(క్రముడై చారుదేష్లుడితో 
పోరాడటానికి తలపడ్డాడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. చారుదేష్టుపై. గడువాండిశరము లేసి; | నతండు కార్ముకహస్తు(డై యాక్షణంబ 
వానిపై నభిమంత్రించి వహ్నిబాణ । మేసె నుగ్రస్పులింగంబు లెసంగ6 జదల. 161 


ప్రతిపదార్థం: చారుదేష్టుపైన్‌= చారుదేష్లుడిమీద; (విచింత్యుడు); కడు, వాండి శరములు+ఏసెన్‌= మిక్కిలి వాడి అయిన 
బాణాలు ప్రయోగించాడు; అతండు= ఆ చారుదేష్టుడు; కార్ముక, హస్తుండు+ఐ= విల్లు చేతిలో కలవాడై; ఆ, క్షణంబు+అ= 
ఆక్షణంలోనే; వానిపైన్‌= ఆ విచింత్యుడి పై; అభిమం|త్రించి= లెస్సగా మంత్రాలు ఉచ్చరించి; వహ్ని, బాణము= ఆగ్నేయా స్రాన్ని; 
చదలన్‌= ఆకాశంలో; ఉ(గ్రస్సులింగంబులు= భయంకరమైన నిప్పురవ్వలు; ఎసంగన్‌= విస్తరించగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: విచింత్యుడు చారుదేష్టుడిపై కడువాడిబాణాలు వేశాడు. చారుదేష్టుడు ఆ క్షణంలోనే చేతిలో విల్లు 
ధరించి, అభిమంత్రించి వానిపై ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించాడు. అంతట ఆకాశంలో భయంకరంగా నిప్పురవ్వలు 
క్రమ్ముకొన్నాయి. 
క. అనలాస్త్ర మట్లు వక్షము । గొనిన విచింత్యుండు గూలె( గుతలం బద్రువన్‌; 

ఘను వాని( జూచి హా హా । స్వనము లెసంగ సాల్వుసేన సంక్షోభించెన్‌. 162 
ప్రతిపదార్థం: అనల+అ(స్తము= ఆగ్నేయాస్త్రం; అట్టు= ఆవిధంగా; వక్షమున్‌= రొమ్మును; కొనిన= కొట్టగా (ఖండించగా); 
విచింత్యుండు; కుతలంబు= భూతలం; అదద్రువన్‌= అదిరేటట్టు; కూలెన్‌= క్రిందపడ్డాడు; ఘను, వానిన్‌+చూచి= గొప్పవాడైనవాడిని 
చూచి; హాహాస్వనములు+ఎసంగన్‌= హాహాకారాలు వ్యాపింపగ; సాల్వు సేన= సాల్వుడియొక్క సేన; సంక్షోభించెన్‌= మిక్కిలి 
కలతచెందింది. 


తాత్సర్యం: ఆగ్నేయాస్త్రం (అనలాస్త్రం) తన రొమ్మును తాకటంచేత విచింత్యుడు పుడమి అదిరేట్టు (క్రిందపడి 
మరణించాడు. ఘనుడైన ఆతడి మరణం చూచి సాల్వుడి సైనికులు హాహాకారాలు చేసి సంక్షోభం పొందారు. 


విశేషం: 'అద్రువన్‌ ఛందస్సులో శిథిలద్విత్వం. ఇది సగణం. 


వ. సాల్వుండు నిజసేనా సంక్షోభం బుడిచి సర్వాయుధసనాథం బయిన రథం బెక్కి యాదవకుమారవాహిని 
పయి నెత్తియేయుచు వ్రేయుచుంబొడుచుచు. బ్రతిబలంబు నెల్ల నాయుధమయంబుగాజేయుచున్న వాని 
కలిగి. 163 
ప్రతిపదార్థం: సాల్వుండు= సాల్వుడు; నిజ, సేనా, సంక్షోభంబు+ఉడిచి= తన సేనలో వ్యాపించిన కలవరపాటును ఆపి; 


సర్వ+ఆయుధ, సనాథంబు+అయిన= అన్ని ఆయుధాలతో సమకూడి ఉన్న; రథంబు= తేరు; ఎక్కి; యాదవ, కుమార, 
వాహినిపైన్‌= యాదవకుమారుల సైన్యంమీద; ఎత్తి= దండెత్తి; ఏయుచు, వ్రేయుచున్‌+పొడుచుచున్‌= (ఆయుధాలు) విసురుతూ, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 71 


ఖండిస్తూ, గుచ్చుతూ; ప్రతిబలంబున్‌+ఎల్లన్‌= శత్రుసైన్యాన్షంతటినీ; ఆయుధమయంబుగాన్‌= ఆయుధాలతో నిండేటట్టుగా; 
చేయుచున్న; వానికి+అలిగి= వాడిపై కోపించి. 


తాత్సర్యం: సాల్వుడు సమస్తాయుధాలతో కూడి ఉన్న రథాన్ని ఎక్కివచ్చి, తనసేనలో ఏర్పడిన కలవరపాటును 
తొలగించి, యాదవ సైన్యంపై అనేకాలైన అ(స్తశస్తాలతో విజృంభించి పోరాడ సాగాడు. అంతట వాడిపై ఆ(గ్రహం 
చెంది. 


సీ. హంసవర్ణోత్తమహయముల( బూనిన । రథ మెక్కి కాంచనరమ్యయష్టి 
సంభృత మకరధ్వజం బొప్ప బద్ద గో । ధాంగుళిత్రాణుండై యతలశాత 
సాయకావళిడజేసి సాల్వు( బిల్లుచు వాని | మీంద. బ్రద్యుమ్ను( డమేయబాణ 
వర్షంబు గురిసిన, వాండును వానిపై( | గడువా(డిశరముల( గడంగి యేసె; 


ఆ. నధికవీరు లైన యయ్యిద్దణకు నస్త్ర । కోవిదులకు( బోరు ఘోరమయ్యె( 
దద్ద భయము వొంది తద్ద్వారకాపురి(ర) । సౌంభకముల జనులు సంభ్రమింప. 164 


ప్రతిపదార్థం: హంస, వర్లఉత్తమ, హయములన్‌+పూనిన, రథము+ఎక్కి= తెల్లని హంసరంగు కల మేలిగుర్రాలు కట్టిన 
తేరును ఎక్కి; కాంచన, రమ్య, యష్టి, సంభృత, మకర, ధ్వజంబు+ఒప్పన్‌= బంగారుతో చేయబడిన అందమైన కర్రకు 
పూన్చబడిన మొసలి జెండా వెలుగొందుతుండగా; బద్దగోధా+అంగుళి, (త్రాణుడు+ఐ= చేతి వ్రేళ్ళకు అల్లెత్రాటి ఒరిపిడి 
తగలకుండటానికై ఉడుముతోలుతో కుట్టబడిన కవచం ధరించిన వాడై; అతుల, శాత, సాయక+ఆవళిన్‌+చేసి= సాటిలేని 
వాడి అయిన బాణాల సముదాయంచేత; సాల్వున్‌+పిల్చుచు= సాల్వుడిని (యుద్దంచేయుమని) ఆహ్వానిస్తూ; వాని మీందన్‌= 
ఆ సాల్వుడిసై; ప్రద్యుమ్నుడు; అమేయ, బాణ, వర్షంబు, కురిసిన= దట్టమైన అమ్ములవాన కురిపించగా; వాండును= ఆ 
సాల్వుడును; వానిపైన్‌= (ప్రద్యుమ్నుడిపై; కడు, వాండి, శరములన్‌+కడంగి+ఏసెన్‌= మిక్కిలి పదునైన బాణాలను పూని 
ప్రయోగించాడు; అధిక, వీరులు+ఐన= గొప్ప శూరులైన (దండిమగలైన); ఆ+ఇద్దణకున్‌= ఆ ఇరువురికి; అస్త కోవిదులకున్‌= 
అస్త్రాలు తెలిసినట్టి వారికి- అంటే అస్రాలలో ప్రావీణ్యం గల ఆ సాల్వప్రద్యుమ్నులు ఇరువురికిన్నీ; పోరు= యుద్దం; 
ఘోరము+అయ్యెన్‌= భయంకరంగా జరిగింది; తద్‌, ద్వారకా, పురి(ర), సౌంభకముల జనులు= ఆ ద్యారకానగరంలోని, 
సౌంభకపురంలోని జనులు; తద్ద= మిక్కిలి; భయము+పొంది= భయపడి; సంభ్రమింప= కలవరం చెందగా. 


తాత్పర్యం: తెల్లగు(ర్రాల్ని పూన్చిన రథాన్ని ఎక్కి, ఆ రథంమీది బంగారుకొయ్యపై మొసలిగుర్తుజెండా లెస్సగా 
ప్రకాశిస్తూ ఉండగా, చేతివ్రేళ్ళకు అల్లైత్రాటిఒరిపిడి తగులకుండ ఉడుముతోలు పైకప్పులు తొడుగుకొని ప్రద్యుమ్నుడు 
పదునైన బాణాలు ప్రయోగిస్తూ సాల్వుడిని యుద్దానికి ఆహ్వానిస్తూ శరవర్షం కురిపించాడు. సాల్వుడు కూడ 
పూనికతో వాడి బాణాలు ప్రయోగించాడు. అస్తవిద్యలో ఆరితేరిన ఇద్దరిమధ్య పోరు భీకరమయ్యేసరికి 
ద్యారకాపట్టణంలోని, సౌంభకపురిలోని ప్రజలు మిక్కిలి భీతిల్లి కలవరపడినారు. 


విశేషం: ఈ పద్యంలో 'బద్దగోధాంగుళిత్రాణు(డై' ప్రద్యుమ్నుడు పోరు సలిపినట్టు ఉన్నది. ప్రాచీనకాలంలో యుద్దంలో వింటికి 
> కొవా ౧ > 

కల ప్రాముఖ్యం ఎల్లరకు తెలిసిందే. వింటి బద్దకు అల్లై త్రాడు బిగించి బాగుగా ఎక్కుపెట్టి లాగి వీరుడు బాణాలను 

విడవాలికదా! అప్పుడు అల్లైత్రాటి ఒరిపిడివల్ల వీరుడి (వ్రేళ్లు గాసి చెందకతప్పదు. అందుచేత 'అంగుళిత్రాణం' అవసరం. 
రా (30) (30) 


. శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రాచీనకాలంలో విలుకాండ్రు అంగుళిత్రాణంగా 'గోధ'ను ఉపయోగించేవారు. గోధ అంటే అల్లెత్రాటి దెబ్బతగులకుండ 
ఉండటానికై చేతికి తొడుగుకొనే ఉడుముతోలుతో కుట్టబడిన కవచం. ఉడుము (గోధ) చర్మంతో తయారుచేయబడేది కనుక, 
అంగుళిత్రాణానికి 'గోధి - అనే పేరు ఏర్పడింది. 
క. అనిమొన సాల్వుండు ప్రద్యు | మృనిశాతశరాలివిద్ధ మర్ముండయి పె 

లన మూర్చవోయి పడియెం | దన రథముపయిన్‌ ధరిత్రి దల్లడపడ(గన్‌. 165 


ప్రతిపదార్థం: అని, మొన= యుద్దానికిముందుభాగంలో; ప్రద్యుమ్న, నిశాత, శర+ఆవలి, విద్ద, మర్ముండు+అయి= 
ప్రద్యుమ్నుడియొక్క వాడి అమ్ముల గుంపుచేత కొట్టబడిన జీవస్టానాలు కలవాడయి; సాల్వు(డు; ధరిత్రి= భూమి; తల్లడపడంన్‌= 
కంపించేటట్టు; పెల్బన= వేగంగా; మూర్చ+పోయి= స్పృహ తప్పి; తన, రథము పయిన్‌= తన తేరుమీద; పడియెన్‌= 
పడిపోయాడు. 


తాత్సర్యం: యుద్దానికి ముందుభాగంలో ప్రద్యుమ్నుడు సాల్వుడి మర్శ్మనస్థానాలను వాడిబాణాలతో భేదించాడు. 
అప్పుడు సాల్వుడు భూమి కంపించేటట్టు వేగంగా రథంపై మూర్చిల్లిపడ్డాడు. 


ఉ.  అంతన మూర్చదేజి కలుషానలదీప్రముఖుండు సౌంభకుం 
డంతకదండదారుణము లైన శరంబుల రౌక్షిణేయు ది 
గ్రంతిబలాఢ్యు నేయుడు, నతండును మూర్చితుండయ్యె; వాని సం 
భ్రాంతి( దదీయసారథి యపాస్తరణాంతరుం జేసి జెచ్చెరన్‌. 166 


ప్రతిపదార్థం: అంతన= అంతట; కలుష+అనల, దీప్త, ముఖుండు= కోపమనే అగ్నిచేత వెలుగొందే మొగం కలవాడు; 
సౌంభకుండు= సాల్వుడు (సౌంభకం కలవాడు); మూర్చ, తేటి= మూర్చనుండి తేరుకొని; అంతక, దండ, దారుణములు+ఐన= 
యముడి దండం వలె భయంకరాలైన; శరంబులన్‌= బాణాలతో; దిశ్‌+దంతి, బల+ఆఢ్యున్‌= దిగ్గజం వంటి బలం 
కలవాడిని; రౌక్మిణేయున్‌= రుక్కిణికొడుకైన (ప్రద్యుమ్నుడిని; ఏయుడున్‌= కొట్టగా; అతండును= ఆ ్రద్యుమ్నుడుకూడ; మూర్చి 
తుండు+అయ్యెన్‌= మూర్చచెందిన వాడయ్యాడు; తదీయసారథి= అతని రథచోదకుడు; సంభ్రాంతిన్‌= కలతనొంది; చెరన్‌+చెరన్‌= 
వెంటనే; వానిన్‌= ఆ ప్రద్యుమ్నుని; అపాస్త, రణ+అంతరున్‌+చేసెన్‌= యుద్దమధ్యంనుండి తొలగించబడినవాడినిగా చేశాడు. 


తాత్సర్యం: అంతట సాల్వుడు తెలివొంది, కోపోద్దీపితుడై, బలాఢ్యుడైన 'ప్రద్యుమ్నుడిపై యమదండంవంటి బాణాలు 
(ప్రయోగించాడు. అందువలన ప్రద్యుమ్నుడు మూర్చపోయాడు. అంత అతడిసారథి కళవళపడ్పి, రథాన్ని రణరంగంనుండి 
ప్రక్కకు తొలగించి తోలుకొనిపోయాడు. 


వ. ఇట్లు మూర్చితుండయిన ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరంబుగా నరదంబు నిలిపికొని దారుక 
సుతుం డున్నంత, నొక్కింత ప్రొద్దునకు మూర్చదేటి ప్రద్యుమ్నుండు సూతున కిట్లనియె. 167 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చితుండు+అయిన= స్పృహ కోల్పోయిన; ప్రద్యుమ్నున్‌+తోడ్కొని, చని= ప్రద్యుమ్నుడిని 
తీసికొని వెళ్ళి; రణంబునకు, దూరంబుగాన్‌= యుద్దానికి దూరంగా; అరదంబు= రథం; నిలిపికొని= ఆపి; దారుక 
సుతుండు= దారుకుని కొడుకు; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కింత (ప్రొద్దునకు= కొంతసేపటికి; ప్రద్యుమ్నుండు; మూర్చ, తేటి= 
తెలివొంది; సూతునకు= సారధికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 73 


తాత్సర్యం: ఆవిధంగా మూర్చిల్లిన ప్రద్యుమ్నుడిని తోడ్కొని వెల్లి, అతనిసారథి రథాన్ని రణరంగంనుండి తొలగించి 
దూరంగా ఆపి ఉంచగా, కొంతసేపటికి ఆ వీరుడు తేరుకొని సూతుడితో ఇట్లా అన్నాడు. 


క. “ఘోరాహవరంగమునకు । దూరముగా నన్ను నిట్లు దోడ్కొని తేరన్‌ 
దారుకసుత! నీ కుచితమె? | వీరారంభంబు సూచి వెజచితె? చెపుమూ!” 168 


ప్రతిపదార్థం: ఘోర+ఆహవరంగమునకున్‌= భయంకరమైన యుద్ధభూమికి; దూరముగా= దవ్వుగా; నన్నున్‌+ఇట్టు; తోడ్కొని, 


తేరన్‌= తీసికొనిరావటం; దారుకసుత!= ఓ దారుకుడి పుత్రుడా!) నీకు; ఉచితమె= తగునా?; వీర+ఆరంభంబు= (ఎదిరి) 
వీరుని ప్రారంభం; చూచి= అరసి; వెజచితివిశ+ఎ= భయపడ్డావా?; చెపుము+ఆ= చెప్పుము. 


తాత్పర్యం: “ఓ దారుకుడి పుత్రుడా! భయంకరంగా పోరు జరుగుతున్నపుడు నన్ను యుద్దభూమినుండి దూరంగా 
తోడ్కొని తేవటం నీకు తగునా? ఎదుటివీరుల పరాక్రమవిజ్బంభణం చూచి నీవు భయపడ్డావా? చెప్పుము.” 


విశేషం: ఇక్కడ ప్రద్యుమ్నుడు తన సారథిని 'దారుకసుతి! అని సంబోధించటం గమనించదగింది. దారుకుడు శ్రీకృష్ణుడి 
రథసారథి. (ప్రాణభీతిచే వీరుడు యుద్దభూమిని వీడటం అవమానం. (ప్రద్యుమ్నుడు రణరంగంలో ప్రాణాలు కోల్పోవటానికైనా 
సంసిద్దుడే కాని పరోక్షంగానైనను పిరికితనాన్ని సహించలేడు. కాబట్టి అట్టా పలికాడు. వేరొక సారథిమాట వేరు. దారుకుడి 
పుత్రుడికి అటువంటి పిరికితనం కూడదని ప్రద్యుమ్నుడి భావం. 


వ. మటియు సారథిం జూచి విహ్వలమానసుండయి యిట్లనియె. 169 
ప్రతిపదార్థం: మజియు= ఇంకను; సారథిన్‌+చూచి= రథచోదకుడిని చూచి; (ప్రద్యుమ్నుడు); విహ్యల మానసుండు+అయి= 
కలత చెందిన మనస్సు కలవాడయి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అంతటితో ఆగక, ప్రద్యుమ్నుడు చెదరిన మనస్సు కలవాడయి సారథితో ఇట్లా పలికాడు. 


విశేషం: ఇచట 'మణియు” అనే ప్రయోగం మిక్కిలి అర్లవంతమైంది. (ప్రద్యుముడు అపుడు 'విహూల మానసుడు. అంతకు 
పూర్వమే అతడు సారథిని చీవాట్లు సెట్టి ఉన్నాడు. అది చాల లేదు. అందుచేత 'మతియు' మాటాడవలసి వచ్చింది. 
ప్రద్యుమ్నుడి వంటి వీరుల మనస్తత్వం, రథికులకూ, సారథులకూ ఉండవలసిన ఆదర్శ అనుబంధాన్ని ఈ సంవాదం 


వెల్లడిస్తున్నది. 
క. “సమర విముఖత్వమును రణ । విముఖుల. జంపుటయు శరణు వేండిన రక్షిం 
పమియును యాదవవంశో । త్రములకు( గల నయిన. గలవె దారుకతనయా! 170 


ప్రతిపదార్థం: దారుకతనయా!= ఓ దారుకుడి సుతుడా!; సమర, విముఖత్వమును= యుద్దంలో పెడమొగం పెట్టటం; 
రణవిముఖులన్‌+చంపుటయున్‌= యుద్దం నుండి వెనుదిరిగిపోయే వారిని చంపటం; శరణు, వేడిన, రక్షింపమియును= 
కాపాడుమని వేడుకొన్న వారిని రక్షించకపోవటం; యాదవ, వంశ+ఉత్తములకున్‌= యాదవ వంశంలో పుట్టిన సజ్జనులకు; 
కలన్‌+అయినన్‌= కలలో అయినప్పటికి; కలవె= ఉన్నాయా? 


ar శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “పేరుప్రతిష్టలను ఆర్జించిన దారుకుడి పుత్రుడవైన సారథీ! యుద్దంనుండి వెనుదిరిగి పోవటం, 
రణరంగంలో వెన్నుజూపి పారిపోయేవారిని సంహరించటం, శరణువేడిన వారిని రక్షించకుండా ఉండటం 
యాదవవంశంలో పుట్టిన వీరశ్రేష్టులకు కలలో అయినను ఉన్నాయా! 


కు విక్రమము విడిచి సమరా । పక్రాంతుండ నయిన నన్ను బలదేవుండునుం 
జక్రధరుండు కుమారులు । నక్రూరాదులును నేమి యని నగరె సభన్‌. 171 
ప్రతిపదార్థం: విక్రమము, విడిచి= పౌరుషం వీడి; సమర+అపక్రాంతుండన్‌+అయినన్‌= యుద్దరంగం నుండి తొలగితే; నన్ను; 


బలదేవుండునున్‌+చక్రధరుండు= బలరాముడు, శ్రీకృష్ణుడును; కుమారులున్‌= యాదవ పుత్రులు; అ(క్రూర+ఆదులునున్‌= 
అ(క్రూరుడు మున్నగువారున్నూ; సభన్‌= కొలువుకూటంలో; ఏమి+అని= ఇది ఏమిటని; నగరె= నవ్వరా? 


తాత్పర్యం: పరాక్రమం విడిచి, యుద్దభూమి నుండి నేను తేజస్సు కోల్పోయి తొలగిపోతే, బలరాముడు, శ్రీకృష్ణుడు, 
రాకుమారులు, అక్రూరుడు మొదలైన పెద్దలు నన్ను చూచి నవ్వరా? 


విశేషం: ఏమి యని నగరె' అనేది జాతీయం. ఇటువంటి హీనకృత్యం చేశా వేమియని నవ్వరా! 


వ. చెట్టసేసి తింకనయిన. జెచ్చెర సాంబ చారుదేష్టు లున్న చోటికి సాల్వాభిముఖంబుగా రథంబు వటిపు 'మనిన, 
సారథి యిట్లనియె. 172 


ప్రతిపదార్థం: చెట్ట= చెడు; చేసితి= చేశావు; ఇంకన్‌+అయినన్‌= ఇకనయిన; చెరన్‌+చెరన్‌= వెంటనే; సాంబ, చారుదేష్టులు; 
ఉన్న చోటికి; సాల్వ+అభిముఖంబుగా= సాల్వుడికి ఎదురుగా; రథంబు, పఅపుము= తేరు సాగనిమ్ము; అనిన, సారథి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నీవు చేసింది తప్పు. ఇకనయిన సాంబుడు చారుదేష్లుడు యుద్దం చేస్తున్న చోటికి సాల్వుడికి ఎదురుగా 
మనతేరు నడుపుము'- అని అనగా ప్రద్యుమ్నుడికి సారథి ఇట్టా బదులు పలికాడు. 


క. “రథి కిమ్ముగాని యెడ సా । రథి ధృతిమెయి(; గావ వలయు, రథియును దత్సా 
రథి( గావవలయు, రథి సా । రథులు పరస్పర శరీర రక్షకు లగుటన్‌. 173 


ప్రతిపదార్థం: రథికి= రథాన్నెక్కి యుద్దం చేసేవీరుడికి; ఇమ్ముకాని, ఎడ=అనుకూలత లేని సమయంలో; సారథి= రథం 
నడిపేవాడు; ధృతిమెయిన్‌= ధైర్యంతో; కావవలయు= కాపాడాలి; రథియును= రథికుడు కూడ; తద్‌, సారథిన్‌= ఆ సారథిని; 
కావ వలయు= రక్షించాలి; రథి, సారథులు= రథికుడు, సారథియును; పరస్పర, శరీర, రక్షకులు+అగుటన్‌= ఒండొరుల 
దేహాలకు రక్షణ చేకూర్చేవాళ్ళు కాబట్టి. 


తాత్పర్యం: “వీలు, చాలు కానివేళ రథికుడిని సంరక్షించే బాధ్యత సారథిపై ఉంటుంది. అట్టే సారథిని కాపాడే 
బాధ్యతకు రథికుడు పూనుకోవాలి. రథికుడు, సారథి ఒండొరుల శరీరరక్షణకు బాధ్యులు. 
ఆ. సాల్వబాణవిగతసత్తుుండ వైన ని । న్నిట్లు దెచ్చితిని; సహంప వలయు; 

నా రథాశ్వముల ఘనస్యందనము నిదె । చూడు' మనుచు సూతసూను. డపుడు. 174 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 75 


ప్రతిపదార్థం: సాల్వ, బాణ, విగత, సత్తుండవు+ఐన= సాల్వుడియొక్క బాణాలచేత పోయిన బలం కలవాడివి అయిన; 
నిన్ను+ఇట్టు, తెచ్చితిని= నిన్ను ఈ విధంగా తీసుకొని తెచ్చాను; సహింపవలయు= ఓర్చుకొనాలి. నా, రథ+అశ్వముల= నా 
తేరుకు కట్టిన గుర్రాలను; ఘన, స్యందనమును= గొప్పరథాన్ని; ఇదె, చూడుము+అనుచున్‌; సూతసూను(డు= (సూతుడి 
కొడుకైన) సారథి; అపుడు. 


తాత్సర్యం: సాల్వుడిబాణాలచేత నీ బలం తరిగింది. అందుచేత ఇట్లా నిన్ను తీసుకొని వచ్చాను. ఓర్చుకొనుము. 
నా రథాన్ని, రథానికి కట్టిన గుర్రాల పటుత్వాన్ని ఇంక నీవు చూడగలవు! 


వ. సవ్యాపసవ్య విచిత్రమండల గతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా రథంబు వటిపిన, దాని సహింపక 
సాల్వుండు మూండమ్ముల సారథినేసి మటియు రాక్షసమాయ ననేక శరంబులు ప్రద్నుమ్ముపై నేసిన. 175 


ప్రతిపదార్థం: ఆ క్షణంబు+అ= వెనువెంటనే; సవ్య+అపసవ్య, విచిత్ర, మండల, గతులన్‌= కుడి, ఎడమ వైపులుగా 
ఆశ్చర్యకరంగా, గుండ్రంగా త్రిప్తుతూ; సాల్వునకున్‌+అ ప్రదక్షిణంబుగా= ఎడమవైపునుంచి కుడివైపుగా సాల్వుడిని చుట్టుతూ, 
రథంబు, పజపిన= తేరునడపగా; దాని, సహింపక= దాన్ని ఓర్వక; సాల్వుండు; మూండు+అమ్ములన్‌= మూడు బాణాలతో; 
సారథిన్‌+ఏసి= సూతుడిని కొట్టి; మజీయు; రాక్షస, మాయన్‌= రక్కసులు చూపే మాయతో; అనేక, శరంబులు= పెక్కుబాణాలు; 
ప్రద్యుమ్నుపైన్‌; ఏసినన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: వెంటనే సూతుడు రథాన్ని కుడి యెడమల విచిత్రగతులతో ఆశ్చర్యకరంగా నడిపి, సాల్వుడికి 
అప్రదక్షిణంగా చుట్టి వచ్చాడు. సాల్వుడు దాన్ని తనకు అవమానంగా ఎంచి సారథిని మూడుబాణాలతో కొట్టి, 
రాక్షసమాయతో కూడిన పెక్కుబాణాలు (ప్రద్యుమ్నుడిపై ప్రయోగించాడు. 
క అమ్మాయాశరములు భ । గ్నమ్ములుగా( జేసి తన్ముఖమ్మున( దద్వ 

క్షమ్మున నొక్కట బ్రహ్మా । స్తమ్మును బ్రద్యుమ్ను! డేసె దారుణభంగిన్‌. 176 
ప్రతిపదార్థం: ఆ+మాయాశరములు= ఆ మాయతో కూడిన బాణాలు; భగ్నమ్ములుగాన్‌+చేసి= ముక్కలుగా వ్యర్థంచేసి; 


తద్‌+ముఖమ్మునన్‌= అతడి మొగాన; తద్‌+వక్షమ్మునన్‌= ఆతడి రొమ్ముమీద; ఒక్కట= ఏకకాలంలో; బ్రహ్మ+అ(స్తమ్మును= 
(బ్రహ్మపేరిటి మం(త్రబాణాన్ని; ప్రద్యుమ్నుడు; దారుణభంగిన్‌= భయంకరరీతిగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: సాల్వుడు వేసిన మాయాబాణాలను వమ్ముచేసి ప్రద్యుమ్నుడు, అతడి ముఖాన్ని, రొమ్మును ఒకేసారి 
తాకేటట్టు బ్రహ్మాస్త్రాన్ని భయంకరంగా ప్రయోగించాడు. 


వ. ఇట్లు బ్రహ్మాస్తవీడితుండయి సాల్వుండు మూర్చవోయి రథంబుపయింబడిన వాని వెండియు 
నొక్కదివ్యబాణంబున నేయ సమకట్టిన నంతరిక్షంబున హాహారవంబు లెసంగ౧,; నంత దేవగణ ప్రేరితులైన 
నారద మారుతులు ప్రద్యుమ్నుపాలికి వచ్చి యిట్లనిరి. 177 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బ్రహ్మ+అ'స్త్ర, పీడితుండు+అయి= బ్రహ్మాస్తంచేత బాధించబడినవాడయి; సాల్వుండు; 


మూర్చ, పోయి= మూర్చిల్లి; రథంబుపయిన్‌= తేరిపై; పడిన; వాని= వాడిని; వెండియున్‌= మళ్ళీ; ఒక్క దివ్యబాణంబునన్‌= 
దేవతాసంబంధమైన ఒక బాణంతో; ఏయ, సమకట్టినన్‌= వేయటానికి పూనుకోగా; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; హాహారవంబులు= 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


హాహాఅనేధ్వనులు; (భయోత్సాతాన్ని సూచించే అరుపులు); ఎసలౌన్‌= విస్తరిల్హాయి; అంతన్‌; దేవ, గణ, ్రేరితులు+ఐ= 
దేవతల సమూహంచేత (ప్రేరేపించబడినవారై; నారద మారుతులు= నారదుడు; వాయుదేవుడు; ప్రద్యుమ్ను పాలికి, వచ్చి= 
ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్సర్యం: సాల్వుడు బ్రహ్మాస్తఎడితుడై మూర్చిల్టాడు. ప్రద్యుమ్నుడు మరొక దివ్యబాణాన్ని సంధిస్తుండగా, 
ఆకాశంలో హాహకారాలు ఉప్పతిల్లాయి. దేవతల పేరణచొప్పున నారదుడు, వాయుదేవుడు ప్రద్యుమ్నుడి కడకు వచ్చి 
ఇట్లా పలికారు. 


విశేషం: కొన్ని (ప్రతులలో నారదపర్వతులు వచ్చారని ఉన్నది. సంస్కృతమూలంలో “నారదం (పేషయామాసుః శ్వసనం చ 
మహాజవమ్‌” - అని ఉన్నది. అందుచేత నారద మారుతుల అనే పాఠమే ఇచట (గ్రహించదగింది. 
తే.  'వీడ నీచేత వధ్యుండు గాడు, మిన్న । కేయ కుండుము.; వీని నారాయణుండు 

మొనసి వధియించు' నని పల్కె వనజగర్గు( । డనిన( బ్రద్యుమ్ను: డేయక యనఘు. డుండె. 178 


ప్రతిపదార్థం: వీ(డు= ఇతడు అంటే సాల్వుడు; నీచేత; వధ్యుండు, కాండు= చంపదగిన వాడు కాడు; మిన్నక+ ఏయక+ 
ఉండుము= (బాణం) వేయకుండ ఊరకుండుము; వీనిన్‌= ఇతడిని; (ఈసాల్వుడిని); నారాయణుండు= విష్ణువు; మొనసి= 
పూని; వధియించున్‌= చంపుతాడు; అని; వనజ గర్భుండు= (బ్రహ్మదేవుడు (పద్మగర్భంనుండి పుట్టినవాడు); పల్కెన్‌= 
పల్కినాడు; అనినన్‌; అనఘుండు= పాపరహితుడు; ప్రద్యుమ్నుండు; ఏయక, ఉండెన్‌= (బాణాన్ని) ప్రయోగించకుండ మిన్నక 
ఉండిపోయాడు. 


తాత్సర్యం: “వీడు నీచేత చంపదగినవాడు కాడు. వీడిని నారాయణుడే వధిస్తాడు" అని బ్రహ్మదేవుడు చెప్పినట్టు 
నారద మారుతులు పలుకగా ప్రద్యుమ్నుడు ఇంక తాను బాణం వేయక మిన్నకున్నాడు. 


సాల్వుండు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట (సం. 3-20-26) 


వ. అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి యవరోధం బుడిగి తన సౌంభక బెక్కి క్రమ్మటి చనియె; 
నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నేనరిగి బల భగ్నీకృత పాదపవనంబుల దాని, ననభిజ్ఞాత 
ద్వారదేశంబుల దాని, నస్వాధ్యాయ స్వాహాకార మహీసురాగారం బయిన దాని, నపేత భూషణ 
యోషిజ్జ్ఞనంబుల దాని ద్వారవతిం జూచి, యాహుకాత్మజువలన నంత వృత్తాంతంబును నెటింగి, సాల్వుం 
జంపి కాని యిప్పురంబు సొర నొల్ల నని నిశ్చయించి, దీని నప్రమాదులరై రక్షించుకొని యుండుండని 
బలదేవాదులం బంచి, యప్పుడ ప్రయాణభేరి సబివం బంచి, కృత స్వస్తి వచన పురోహిత ప్రముఖ బ్రాహ్మణ 
వరులకు నమస్కరించి శైబ్యసుర్రీవంబులను వాహనంబులం బూనిన దివ్యరథం బెక్కి, 179 


ప్రతిపదార్థం: అంత; సాల్వుండును; నివృత్తుండు+అయి= మరలిన వాడై; ద్వారకాపురి, అవరోధంబు+ఉడిగి= ద్వారకా 
నగరాన్ని ముట్టడించటం మాని; తన సౌంభకంబు+ఎక్కి= (కామగమనశక్తి ఉన్న) తన సౌంభకాన్ని ఎక్కి; క్రమ్మణి= 
వెనుతిరిగి; చనియెన్‌= వెళ్ళిపోయాడు; అంత, న్స యజ్ఞంబు= నీ (రాజసూయ) యాగం; నిర్చృత్తంబు+అయిన= పూర్తికాగా; 
నేను+అరిగి= నేను వెళ్ళి (అంటే ద్వారకకు వెళ్ళి); బల, భగ్నీకృత, పాదప, వనంబుల దానిన్‌= సేనలచేత భగ్నం చేయబడిన 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 77 
చెట్ల తోటలు కలదానిని; అనభిజ్ఞాత, ద్వార దేశంబులదానిన్‌= గుర్తింపరాని ద్వారసీమలు కల దానిని; అ+స్వాధ్యాయ, 
స్వాహాకార, మహీసుర+అగారంబు+అయినదానిన్‌= వేదపారాయణలు, స్వాహాకారాలు (యజ్ఞాలలో హవిస్సులు వేల్చేటప్పుడు 
మంత్రాల చివర ఉచ్చరింపబడేవి) లేని బ్రాహ్మణ గృహాలు గలదానిని (అంటే ఆనాడు ద్వారకలో వేదపఠనం లేదు, 
యజ్ఞయాగాదులు జరగటం లేదన్న మాట); అపేత, భూషణ, యోషిత్‌+జనంబుల దానిన్‌= తొలగించబడిన ఆభరణాలు 
కల (స్తీ జనం కల దానిని; ద్యారవతిన్‌+చూచి= ద్వారకను చూచి; ఆహుక+ఆత్మజు వలనన్‌= ఉ(గ్రసేనుడి వలన (కంసుడి 
తండ్రి - శ్రీకృష్ణుడి తాత ఉ(గ్రసేనుడు); అంత, వృత్తాంతంబునున్‌+ఎటింగి= జరిగినదంతయు తెలిసికొని; సాల్వున్‌+చంపి, 
కాని= సాల్వుడిని సంహరించిన పిమ్మట కాని; ఈ+పురంబు= ఈ పట్టణం; చొరన్‌+ఒల్లన్‌+అని= ప్రవేశించనని; నిశ్చయించి= 
నిర్ణయించి, దీనిన్‌= దీనిని (ఈ ద్యారకాపురిని); అ(ప్రమాదులరు+ఐ= జాగరూకులై; రక్షించుకొని+ఉండుండు+అని= 
కాపాడుకొంటూ ఉండండని; బలదేవ+ఆదులన్‌, పంచి= బలరాముడు మున్నగువారిని ఏర్పరచి; అప్పుడు+అ= అప్పుడే; 
ప్రయాణ భేరి; చజవన్‌, పంచి= ప్రయోగించటానికి ఆజ్ఞాపించి; కృత, స్వస్తివచన, పురోహిత, (ప్రముఖ, బ్రాహ్మాణవరులకు= 
చేయబడిన “స్వస్తి” వాక్యాలు కల పురోహితులు మొదలైన (బ్రాహ్మణ శ్రేష్టులకు; నమస్కరించి= మొక్కి; శైబ్య, 
సుగ్రీవంబులు+అను= శైబ్యం, సుగ్రీవం అనే పేర్లు కల; వాహనంబులన్‌= గుర్రాలను; పూనిన= కట్టబడిన; దివ్యరథంబు+ఎక్కి= 
దేవతామహత్తు కల తేరును ఎక్కి. 


తాత్సర్యం: అటుపిమ్మట ద్వారకానగరం పై ముట్టడిమాని, సౌంభకం ఎక్కి సాల్వుడు వెళ్ళిపోయాడు. 
రాజసూయయాగం పూర్తి అయిన పిమ్మట నేను ద్వారకకు వెళ్ళి చూడగా - అచ్చటి ఉద్యానవనాలు శత్రుసైనికులచేత 
నాశనమయి పోయాయి. (ప్రవేశ ద్యారసీమలు గుర్తు పట్టలేనట్లు మారిపోయాయి. విప్రగృహాలలో వేదపారాయణ 
వినిపించటం లేదు. యజ్ఞ యాగాదులు జరగటం లేదు. స్వాహాకారాలు వినరాలేదు. (స్తీ జనాల శరీరాలపై 
ఆభరణాలే లేవు. “ఇక, సాల్వుడిని చంపి కాని తిరిగి ద్వారకానగరం (ప్రవేశించజాలి నని శపథం చేసి, పురరక్షణకై 
బలరామాదులను నియోగించి వెంటనే ప్రయాణభేరి మోగింపజేసి, పురోహిత బ్రాహ్మణాశీస్సులు అందుకొని, శైబ్య 
సుగ్రీవా లనే గుర్రాలను పూన్చిన దివ్యరథం అధిరోహించి. 


ఆ. పాంచజన్యరవము( బంచమహాశబ్ద | రవము. జెలంగి దిశలు సెవుడు వడంగ 
నొలసి జనుల దీవనలు మించె రమ్యమై । గరుడకేతనంబు గ్రాలె( జదల. 180 


ప్రతిపదార్థం: పాంచజన్య రవమున్‌= పాంచజన్యమనే పేరున్న శంఖధ్వని (పాంచజన్యం శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం); 
పంచమహాశబ్దరవమున్‌= ఐదు గొప్ప జంత్రాలనుండి వచ్చే ధ్వనియు; దిశలు= దిక్కులు; చెవుడు+పడ(గన్‌= వినిపించనంతటి 
పెద్ద ధ్వని ఏర్పడగా (చెవులకువలె దిక్కులకు చెవుడు వచ్చిందని భావం); ఒలసి= వ్యాపించి; జనుల, దీవనలు= (ప్రజల 
ఆశీస్సులు; రమ్యము+ఐ= అందమై; మించె= అతిశయించాయి; చదలన్‌= ఆకాశంలో; గరుడకేతనంబు= గరుత్మంతుడు 
గుర్తుగా ఉండే జెండా; (క్రాలెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: పాంచజన్య శంఖారావం, పంచ మహావాద్యాలధ్వనులు దిక్కులు చెవుడు పడేటట్లు అతిశయిల్లాయి. 
ప్రజల ఆశీస్సులు వెల్లివిరిశాయి. మనోహరంగా గరుడధ్వజం ఆకాశంలో (ప్రకాశించింది. (ఢక్కా మృదంగ పటహాది 


పంచమహావాద్యాల శబ్దాలు పంచమహాశబ్దాలు.) 


విశేషం: పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి లభించినందువలన శ్రీకృష్ణుని శంఖానికి 'పాంచజన్యం' అనే పేరు ఏర్పడింది. 


ల శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరి వన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావత 
దేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుండయి సముద్రకుక్షిదేశంబునకుం బోయిన.181 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; అసంఖ్యాత, చతురంగ సైన్యంబులతోన్‌+అరిగి= లెక్కకు మిక్కిలి అయిన (రథ గజ 
తురగ పదాతి) చతురంగ సైన్యంతో వెళ్ళి; గిరి, వన, సరోవర, సరిత్‌, దేశంబులు= కొండలు, అడవులు, సరస్సులు, నదులు 
ఉండే స్థలాలు; కడచి= అతిక్రమించి (దాటి); మార్తికావత దేశంబునకు= మార్తికావత మనే దేశానికి; అరుగునంతకున్‌= 
వెళ్ళేటప్పటికి; ముందరన్‌= ముందుగా; సాల్వుండు; సౌంభక+ఆరూఢుండు+అయి= సౌంభకాన్ని అధిరోహించి; సముద్ర కుక్షి 
దేశంబునకున్‌+పోయినన్‌= సముద్ర గర్భదేశానికి వెళ్ళగా. 


తాత్సర్యం: ఆ రీతిగా లెక్కకు మిక్కిలి అయిన చతురంగ బలాలతో కొండలు, అడవులు, సరస్సులు, నదులు 
దాటి మార్తికావతదేశానికి వెళ్ళగా, అక్కడ సాల్వుడు ముందే సౌంభకాన్ని ఎక్కి సముద్రగర్భంలోకి వెళ్ళాడు. 


విశేషం: కొన్ని ప్రతులలో మార్తికావత దేశానికి బదులు- పారశీక, వార్తికావతి, వార్తిక, ఆనర్తక- అనే పాఠాంతరాలు 
కనపడుతున్నాయి. అయితే, మూలంలో ఇట్టా ఉన్నది. “సరాంసి సరితశ్నైవ మార్తికావత మాసదమ్‌”. (వావిళ్ల (ప్రతిలో 
మూర్తికావత దేశంబుని- అనే పాఠాంతరం ఉన్నది.) 
క ఏనును వాని పిటుందన । మానక చని తచ్చమూసమాజముతోడన్‌ 

భూనాథ! రణము సేసితి । నానానిశితాస్త్రవర్షణవ్యాప్తముగన్‌. 182 
ప్రతిపదార్థం: భూనాథ!= ఓరాజా[ ఏనును= నేనున్నూ; వాని పిణుందన్‌+అ= వాడివెనుకనే; మానక,చని= వదలకవెళ్ళి; 


తత్‌+చమూ, సమాజము తోడన్‌= ఆతడి సేనా సమూహంతో; నానా, నిశిత+అ'స్త్ర, వర్షణ, వ్యాప్తముగన్‌= వాడి అయిన పెక్కు 
అస్త్రాలను వర్షంవలె అంతట వ్యాపించేటట్టు కురిపిస్తూ; రణము+చేసితిన్‌= యుద్దం చేశాను. 


తాత్పర్యం: ఓ రాజా (ఓ ధర్మరాజా)! నేను కూడ వాడివెనుకనే వెళ్ళి పెక్కువాడిఅయిన అస్త్రాలు వర్షంవలె విరివిగా 
కురిపిస్తూ వాడి సేనాసమూహంతో యుద్దం చేశాను. 
క. వీరు లగు సాల్వయోధుల । నారాచావకులు గప్పె నా రథముపయిన్‌ 

సారథిం దురంగముల పయి. । జారుధ్వజయష్టిపయి నసంఖ్యాతముగన్‌. 183 


ప్రతిపదార్థం: వీరులు+అగు= పరా(క్రవంతు లయిన; సాల్వయోధుల= సాల్వుని శూరులయొక్క; నారాచ+ఆవళులు= బాణ 
సమూహాలు; నా రథముపయిన్‌= నా తేరుపైన; సారథిన్‌, తురంగములపయిన్‌= రథచోదకుడిపైన, గుర్రాలపైన; చారు, ధ్వజ, 
యష్టిపయిన్‌= అందమైన జెండా కొయ్యపైన; అసంఖ్యాతముగన్‌= లెక్కకు మిక్కిలిగా; కప్పెన్‌= కప్పివేశాయి. (కనబడకుండాచేశాయి) 


తాత్పర్యం: వీరాధివీరులైన సాల్వయోధులు ప్రయోగించిన బాణసముదాయం లెక్కకు మిక్కిలిగా నా రథాన్ని, 
సారథిని, గుర్రాలను జెండాను కన్సించకుండ దట్టంగా కప్పి వేశాయి. 


వ. _వానినెల్ల నస్మదీయ గోచరంబులు గాకుండ ననేకాయుతశరంబు లేసి సాల్వుసైన్యంబుతో మహాయుద్దంబు 
సేసిన. 184 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 79 


ప్రతిపదార్థం: వానిన్‌+ఎల్లన్‌= ఆ బాణాలన్నీ; అస్మదీయ, గోచరంబులు, కాకుండన్‌= నాకు విషయాలు కాకుండా (తగులకుండ); 
అనేక+అయుత, శరంబులు+ఏసి= పెక్కు పదివేల బాణాలు ప్రయోగించి; సాల్వు సైన్యంబుతో= సాల్వుడి సేనతో; 
మహాయుద్దంబు, చేసినన్‌= గొప్ప యుద్దం చేయగా. 


తాత్సర్యం: ఆ బాణాలన్నీ నన్ను చేరకుండానే నేను పెక్కువేలబాణాలు వేసి సాల్వుడిసేనతో గొప్పయుద్దం చేశాను. 


మ. అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్మరాకృష్ణ శా 
ర్‌జ వినిర్ముక్త నిశాతసాయకశతాగ్రచ్చిన్నమై దైత్య దా 
౧ అధ 


ఇట ఉట 
నవదేహప్రకరంబు వాతవిధుతార్హఃపూర్ణ సంఘూర్లితా 


ర్థవకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్త శైలాక్ళతిన్‌. 185 


న్న! 


ప్రతిపదార్థం: అవనీ, నాథ!= ఓరాజా! (ధర్మరాజా; తద్‌+ఆహవ+అంతరమునన్‌= ఆ యుద్దమధ్యంలో; అస్మద్‌, కర+ఆకృష్ణ, 
శార్‌బ్ల, వినర్ముక్త నిశాత, సాయక, శత+అ(గ్ర+ఛిన్నము+ఐ= నాచేతులచేత అనుసంధించబడిన శార్‌జ్ఞం అనే విల్లునుండి 
వదలబడిన వాడి అయిన వందల కొలది బాణాల కొనలచేత (ములుకుల చేత) ముక్కలు ముక్కలుగా చేయబడి; దైత్య, 
దానవ, దేహ, ప్రకరంబు= రాక్షసుల కళేబరాల సముదాయం; వాత, విధుత+అర్లస్‌+పూర్ల, సంఘూర్లిత+అర్లవ, కుక్షిన్‌= 
గాలిచేత చెదరగొట్టబడిన నీటితో నిండి తిరుగుడు పడిన సముద్రంయొక్క కడుపులో; కపిప్రవర, సైన్య, క్షిప్త శైల+ఆకృతిన్‌= 
వానర ్రేష్టుడి (సుగ్రీవుడి) సైన్యంచే విసరివేయబడిన కొండల రూపాలను సరిపోలుతూ; పడియెన్‌= పడింది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నాచేత ఎక్కు పెట్టబడిన శార్‌జ్లమనే నా వింటి నుండి వెలువడిన వాడి 
బాణసమూహాలచేత ముక్కలు ముక్కలై రాక్షసులదేహాలు, సుగ్రీవుడి సేనలచేత విసరబడిన కొండలవలె, గాలిచేత 
చెదరగొట్టబడిన నీటిచే తిరుగుడు పడిన సము[ద్రమధ్యంలో పడిపోయాయి. 


నిశేషం: ఈ పద్యం నన్నయ కవితా శిల్పానికి అంతర్వాహిని అయిన అక్షరరమ్యతకు ఉదాహరణమైనది. సుదీర్హ సమాసాలు 
ప్రయోగించినా నన్నయైలి ప్రసన్నకథాకలితార్థయుక్తికి ఆకరం. దైత్యులు= దితికి జన్మించినవారు, దానవులు= దనువుకు 


జన్మించినవారు= రాక్షసులు. 


చ. ఘనతర దైత్య దానవ నికాయ కళేబర పాత ఘట్టనం 
దనరి యుగాంత్యకాలచలితంబునుబోలె. బయోధి మోసె న 
వ్వనధి రవంబుకంటె ననివారితమై చెలంగెన్‌ మదీయ వా 
హిని భట సింహనాదహయహేషిత సింధురబృంహితధ్వనుల్‌. 186 


ప్రతిపదార్థం: ఘనతర, దైత్య, దానవ, నికాయ, కళేబర, పాత ఘట్టనన్‌+తనరి= మిక్కిలి పెద్దవైన దైత్యుల యొక్కయు, 
దానవుల యొక్కయు (రాక్షసుల) సమూహాల శరీరాలు పడిన రాపిడిచేత అతిశయించి; యుగ+అంత్యకాల, చలితంబును+పోలెన్‌= 
ప్రళయకాలంలో కదలాడేటట్లు; పయోధి= సముద్రం; మోసె= ధ్వని చేసింది; అవ్వనధి (ఆ+వనధి)= ఆ సముద్రంయొక్క; 
రవంబు కంటెన్‌= (మోతకంటె; మదీయ వాహినిన్‌= నా సేనలోని; భట, సింహనాద, హయ, హేషిత, సింధుర, బృంహిత, 
ధ్వనుల్‌= భటుల సింహనాదాలు, గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఫీంకారాలు (వాటిధ్వనులు); అనివారితము+ఐ= 
నివారించటానికి వీలులేనివై; చెలలౌన్‌= శబ్దించాయి. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మిక్కిలి పెద్దవైన రాక్షసుల శరీరాలు సముద్రంలో కుప్పలుతెప్పలుగా కూలుతున్నప్పుడు, సముద్రం 
యయా (sey 

ప్రళయకాలంలో ఘూర్లిల్లుతున్నట్లు పెనురొద చేసింది. నా సైన్యాలలో చెలరేగిన వీరభటుల సింహనాదాలు, గుర్రాల 

సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు- ఆ సముద్రఘాషనుకూడ మించిపోయాయి. 


నిశేషం: వీరభటులు ఉత్సాహంతో చేసేనాదం సింహనాదం. అది గర్జనవంటిది. సంస్కృత భాషలో గుర్రాల సకిలింపునకు హేష 
అనిన్నీ, ఏనుగుల ఘీంకారానికి బృంహితం అనిన్నీ ప్రత్యేక పరిభాష పద్యం మొదటి సగంలో ఉపమాలంకారం. రెండో 
సగంలో అతిశయోక్తి 


వ. అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు వెండియు 
సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్దంబు సేయ సమకట్టి. 187 


ప్రతిపదార్థం: అట్టి; మదీయ, సేనా+ఉత్సాహంబును= నా భటుల యొక్క ఉత్సాహాన్ని; (ఉత్సాహ మంటే గొప్ప పనులు 
చేయటంలో స్థిర సంకల్పంతో కూడిన అవిరళ (ప్రయత్నం); నిజ, సేనా, క్షీణతయున్‌+చూచి= తన సేన తగ్గిపోవటాన్ని చూచి; 
సహింపక= తట్టుకోలేక; సాల్వుండు; వెండియు= మరల; సౌంభక+ఆరూఢుండు+అయి= సౌంభకాన్ని ఎక్కినవాడయి; నాతోన్‌; 
మాయాయుద్దంబు= మాయతో కూడిన యుద్దం; చేయ, సమకట్టి= చేయటానికి పూనుకొని. 


తాత్సర్యం: నా సైనికులలో పెల్లుబికిన ఉత్సాహాన్ని తన సన బలహీనపడటాన్ని (గ్రహించిన సాల్వుడు సహింపలేక 
తిరిగి సౌంభకం ఎక్కి నాతో మాయాయుద్దం చేయటానికి పూనుకొన్నాడు. 


సీ, పరశు పాశాంకుశ కరవాల శూల ము । ద్గరములు నా మీందం దెరలం గురిసె; 
నేనును గడ(గి యద్దానవు శస్త్రముల్‌ । వాయంగం జేసితి; మాయ? జేసి 
వెజివక సాల్వుండు వెండియు నామీ(ద( । బరుషశిలావృష్టిం గురిసె; వరుస 
నమర( దమః ప్రకాశములతో దుర్దిన । సుదిన శీతోష్టముల్‌ గదియం జేసి 


©. దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర | శతసహస్ర వహ్నితతులు వెలుగ 
గగనతలము సేసె బగలిది రేయిది | యని యెజుంగ నయితి మనములోన. 188 


ప్రతిపదార్థం: నామీందన్‌+తెరలన్‌= నాపై పడేటట్టు; పరశు, పాశ+అంకుశ, కరవాల, శూల, ముద్గరములు= గండ్ర గొడ్డళ్ళు, 
ఉరిత్రాచ్చు, ఏనుగుకోలలు, కత్తులు, బల్లెము, (మూడు మొనలవి), ఇనుపగుదియలు; కురిసెన్‌= వర్షించాడు; నేనును; కడంగి= 
పూని, ఆ+దానవు, శ స్రముల్‌= ఆ రాక్షసుడి ఆయుధాలు; పాయంగన్‌+చేసితిన్‌= వ్యర్థం చేశాను; మాయన్‌+చేసి= మాయచేత; 
సాల్వుండు= సాల్వుడు; వెజవక= భయపడక; వెండియు= మరల; నామీందన్‌; పరుష, శిలా, వృష్టిన్‌+కురిసెన్‌= కఠినమైన 
రాలవాన కురియించాడు; వరుసన్‌= క్రమంగా; అమరన్‌= ఏర్పడ; తమస్‌+ప్రకాశములతోన్‌= చీకటి వెలుతురులతో; దుర్దిన, 
సుదిన, శీత+ఉప్ణముల్‌= సూర్యరశ్మి కనిపించనట్టి, కనిపించే దినం నాటి చలి, వేడి; కదియన్‌+చేసి= ఏర్పడేటట్టు చేసి; దితి, 
సుత+అధముండు= అల్పుడైన దితికొడుకు (రాక్షసుడు); శతసూర్య, శతచంద్ర, శతసహస్ర, వహ్నితతులు వెలు(గన్‌= వంద 
సూర్యులు, వంద చంద్రులు, లక్ష అగ్నిహోతుల సమూహాలు వెలుగొందగా; గగనతలము= ఆకాశాన్ని; చేసెన్‌= చేశాడు; 
మనములోనన్‌= మనస్సులో; పగలు+ఇది= ఇది పగలు; రేయి+ఇది= ఇది రాత్రి; అని; ఎణుంగన్‌+అయితిన్‌= 
తెలిసికొనలేకపోయాను. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 81 


తాత్సర్యం: నీచ రాక్షసుడైన సాల్వుడు నామీద గండ్రగొడ్డళ్ళు, ఉరితాళ్ళు, అంకుశాలు, కత్తులు, బల్లెములు, 
ఇనుపగుదియలు వర్ణించాడు. నేను వాటిని అన్నింటిని వ్యర్థం చేశాను. అతడు మరల మాయకు ఉపక్రమించి 
నామీద రాళ్ళవర్షం కురిపించాడు. చీకట్లతో, చలితో మేఘాలు (క్రమ్మిన రోజులను, వెలుగుతో, వేడితో ప్రకాశించే 
రోజులను కల్పించాడు. ఆకాశంలో నూర్లురు సూర్యులు, నూర్గురు చంద్రులు, లక్ష అన్షిహోత్రులు వెలిగేటట్టు చేసి, 
ఇది పగలు, ఇది రాత్రి అని నేను తెలిసికొనటానికి వీలులేకుండ చేశాడు. 


విశేషం: 'మాయన్‌, చేసి'= నశింప చేసి అని కూడ అర్థం చెప్పవచ్చును. అప్పు డది 'పాయటేసి'తో అన్వయిస్తుంది. 
మేఘాచ్చన్నమైన దినం దుర్దినం. పై పద్యం యొక్క ఐదవ పంక్తిలో “శతసహస్ర విష్ణుతతులు వెలుంగి అనే ఈ పాఠం 
ఆనందా(శ్రమ (గ్రంథమాల (ప్రతిలో ఉన్నది. 
క మనుజేంద్ర! సర్వ మాయా । పనోదనం బయిన యగ్నిబాణంబున న 

ద్దనుజ వినిర్మిత మాయా । వినివర్తన( జేసితిని సవిస్మయమతినై. 189 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= ఓరాజా! (ధర్మరాజా); సర్వ మాయా+అపనోదనంబు+అయిన= సమస్తమైన మాయలు 
తొలగించే; అగ్ని, బాణంబునన్‌= ఆగ్నేయాస్తంచేత; స, విస్మయ మతిని+ఐ= ఆశ్చర్యంతో కూడిన మతి కలవాడినై; 
ఆ+దనుజ, వినిర్మిత, మాయా, వినివర్తనన్‌+చేసితిని= ఆ రాక్షసుడిచేత నిర్మించబడిన మాయను పూర్తిగా మరల్పజేశాను. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! సమస్తమైన మాయలను పరిహరించే ఆగ్నేయాస్రంచేత ఆ రాక్షసుడు కల్పించిన 
మాయను తొలగించాను. ఇది నాకే ఆశ్ళర్యకరమైంది. 


వ. అట్టి యవసరంబున ద్వారవతినుండి యాహుకప్రేషితుండయి యొక్కరుం డతిత్వరితగతిం బటితెంచి 
'సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె నీ వెవ్వనితోడం గయ్యంబు సేసెదు? క్రమ్మటి చని పురంబు 
రక్షించుకొను' మనిన విని యదరిపడి 'మహాబలపరాక్రములైన బలదేవాదులు రక్షించుకొని యుండ 
వసుదేవు( డేల పట్టువడు? నిది పోలి దని సంశయించుచు విమనస్కుండ నయి యుండునంత. 190 


ప్రతిపదార్థం: అట్టి? అవసరంబున= ఆ సమయంలో; ద్వారవతి నుండి= ద్వారకనుంచి; ఆహుక, _ (ప్రేషితుండు+అయి= 
ఆహుకుడిచేత పంపబడినవాడై; ఒక్కరుండు; అతి త్వరితగతిన్‌+పఅతెంచి= మిక్కిలి వేగంగా వచ్చి; సాల్వుచేతన్‌= సాల్వుడిచేత; 
అక్కడ= ఆ ద్వారకలో; వసుదేవుండు; పట్టువడియెన్‌; నీవు+ఎవ్వనితోడన్‌= నీవు ఎవరితో; కయ్యంబు= యుద్ధం; చేసెదు; 
క్రమ్మటి చని= తిరిగిపోయి; పురంబు, రక్షించుకొనుము+అనిన= ద్యారకను కాపాడుకో అని అంటే; విని; అదరిపడి; మహా, 
బల, పరా(క్రములు+ఐన= గొప్ప బలశౌర్యాలు కల; బలదేవ+ఆదులు= బలరాముడు మున్నగు వారు; రక్షించుకొనిఉండన్‌; 
వనుదేవుండు+ఏల, పట్టువడున్‌; ఇది; పోలదు+అని= నరివడదని; నంశయించుచు= సందేహం పొందుతూ; 
విమనస్కుండను+అయి= చెదరిన మనస్సు కలవాడినయి; ఉండునంత. 


తాత్సర్యం: ఆ సమయంలో ఒక వార్తాహరుడు ఆహుకుడిచేత పంపబడినవాడై ద్యారకనుండి వచ్చాడు. ద్వారకలో 
వసుదేవుడు సాల్వుడిచేతికి చిక్కినాడనిన్నీ, నీవు వెళ్ళి ద్యారకాపురిని రక్షించుకొనాలనిన్నీ అతడు చెప్పాడు. 
మహాబలవంతులైన బలరామాదులు ఉండగా వసుదేవుడు ఎట్టా సాల్వుడిచేతికి చిక్కాడు? ఇది సరిపోని విషయం” 
అని నేను నా మనస్సులో చింతిస్తూ ఉండగా. 


1111111111... 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికి( । బ్రీతి నేతెంచు యయాతి వోలె 
భూషణదీప్తులు వొలియంగ వివృత కే, శాంబరుం డయి సౌంభకంబువలనఈ. 
బటితెంచు వసుదేవు( బాప నిశాచర । బల పీడ్యమాను దవ్వులను కాంచి 
యత్యంత మోహశోకాంధుండ నయిన నా । హస్తంబు వలన విస్రస్త మయ్యె 


ఆ. శార్‌బ్ల మప్రియావసన్నదేహుండనై | యుడిగి రథముమీ(ద( బడితి నేను; 

దాని జూచి భయము దగిలి మత్సైన్యంబు । దల్లడిల్లి యులిసెం బెల్లు రేంగి. 191 
ప్రతిపదార్థం: పుణ్య, కర్మంబులు, పొలిసినన్‌= చేసిన పుణ్యఫలాలు క్షీణించగా; ఉర్వికిన్‌= భూలోకానికి (స్వర్గం వదలి); 
ట్రీతిన్‌= మక్కువతో; ఏతెంచు= వచ్చు; యయాతి, పోలె= యయాతివలె; భూషణదీప్త్పులు= ఆభరణ కాంతులు; పొలియంగన్‌= 
తగ్గిపోవగా; వివృత, కేశ+అంబరుండు+అయి= విడివడిన తలజుట్టు, బట్టలు కలవాడయి; సౌంభకంబువలనన్‌= సౌంభకంనుండి; 
పబితెంచు= వచ్చే; వసుదేవున్‌; పాప, నిశాచర, బలపీడ్యమానున్‌= పాపులైన రాక్షసులచేత పీడించబడుతున్నవాడిని; దవ్వులన్‌+అ, 
కాంచి= దూరం నుండే చూచి; అత్యంత, మోహ, శోక+అంధుండను+అయిన= మిక్కుటమైన (భ్రాంతిచేత, దుఃఖంచేత 
గుడ్డివాడనుకాగా; నా, హస్తంబువలనన్‌= నా చేతినుండి; శార్‌జ్ఞము= శార్‌జ్ఞమనే పేరుకల విల్లు; విస్రస్తము+అయ్యెన్‌= 
జారిపడిపోయింది. అపియ+అవసన్న దేహుండను+ఐ= దుఃఖంచేత వశం తప్పిన దేహం కలవాడినై; ఉడిగి= విరమించి; ఏను; 
రథము మీందన్‌= తేరిపై; పడితిన్‌= కూలబడ్డాను; దానిన్‌+చూచి= దాన్ని (ఆ సంఘటనను) చూచి; భయము, తగిలి= 
భయపడి; మత్‌, సైన్యంబు= నాసేన; తల్లడిల్లి= ఎంతో బాధనొంది; పెల్టురేంగి= మిక్కిలి ఉద్రేకపడి; ఉలిసెన్‌= ఆ(క్రోశించింది 
(దుఃఖంతో అరిచింది). 


తాత్సర్యం: చేసినట్టి పుణ్యం క్షీణించిన పిదప స్వర్గలోకంనుండి భూమికి దిగివచ్చే యయాతివలె, ఆభరణకాంతులు 
తగ్గిపోవగా, చెదరిన తల జుట్టు, బట్టలతో సౌంభకంనుండి వసుదేవుడు రాక్షసులచేత పీడించబడుతూ అవతరించటం 
నాకు కనిపించింది. దాన్ని చూచి దుఃఖంతో మోహాంధుడి నయిన నాచేతినుండి శార్‌బ్లమనే ధనుస్సు జారి 
కిందపడింది. నేను రథంపై కూలబడిపోయాను. ఆ అవస్థను చూచి నాసేన ఎంతో బాధపడి అతిశయించిన 
ఉద్రేకంతో ఆక్రోశించింది. 


వ. అంత నెంతయుం బ్రొద్దునకు. దెలిసి సాల్వు సౌంభకంబున వసుదేవుం గానక దాని మాయగా నెటింగి, 
పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి వానిపయి నలిగి యే నేసిన నయ్యసురయు సౌంభకంబు 
నదృశ్యం బగుటయు. 192 

ప్రతిపదార్థం: అంతన్‌; ఎంతయున్‌+ప్రొద్దునకున్‌= చాలాసేపటికి; తెలిసి= తెలివొంది; సాల్వు, సౌంభకంబున= సాల్వుడి 
సౌంభకంలో; వసుదేవున్‌, కానక= వసుదేవుడిని చూడక; దానిన్‌= ఆ సన్నివేశాన్ని; మాయగాన్‌= కల్పితమైనదాన్నిగా; ఎటీంగి= 
తెలిసికొని; పదంపడి= పిమ్మట; మాయావి+అయిన= మాయలమారి అయిన; సాల్వున్‌+చూచి= సాల్వుడిని చూచి; వాని 
పయిన్‌+అలిగి= వాడిమీద ఆ(గ్రహం చెంది; ఏన్‌= నేను; ఏసినన్‌= బాణప్రయోగం చేయగా; ఆ+అసురయు= ఆ రాక్షసుడున్నూ; 
సౌంభకంబున్‌= సౌంభకమున్నూ; అదృశ్యంబు+అగుటయు= కనిపించక పోవటమున్నూ. 

తాత్సర్యం: అంత చాలాసేపటికి నాకు తెలివి వచ్చింది. చూశానుకదా సౌంభకంలో వసుదేవుడు కనిపించలేదు. ఇక 

అదంతయు రాక్షస కల్పితమాయ అని తెలిసికొన్నాను. పిదప మాయావి అయిన సాల్వుడిపై బాణంవేయగా ఆ 

రాక్షసుడున్నూ, సౌంభకమున్నూ అదృశ్యం కావటం జరిగింది. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 83 


విశేషం: అసుర శబ్దం వైకల్పికంగా ్రీసమం. అసుర-అసురుడు. 


కు అసురుల యాక్రోశధ్వను । లెసంగెం బదిదిశల నంత నేనును దద్రా 

క్షసుల గతాసులం జేసితి । బ్రసభంబున శబ్దభేది బాణప్రతతిన్‌. 193 
ప్రతిపదార్థం: పది, దిశలన్‌= పది దిక్కులలో; అసురుల= రాక్షసుల; ఆక్రోశధ్వనులు+ఎసలౌన్‌= హాహాకార విలాపనినాదాలు 
విస్తరించాయి; అంతన్‌= అంతట; ఏనును= నేనును; తద్‌, రాక్షసులన్‌= ఆ రక్కసులను; ప్రసభంబునన్‌= వేగంతో; శబ్ద, 
భేది, బాణ, ప్రతతిన్‌=శబ్దాన్ని బట్టి భేదించే బాణ సమూహాలతో; గత+అసులన్‌+చేసితిన్‌= పోయిన (ప్రాణాలు కలవారినిగా 
చేశాను (సంహరించాను). 


తాత్పర్యం: రాక్షసుల హాహాకారాలు దశదిశల విస్తరించాయి. అంతట నేను శబ్దభేదిబాణాలు ప్రయోగించి ఆ 


రాక్షసులను సంహరించాను. 


విశేషం: శబ్దభేది బాణ ప్రయోగం ప్రాచీన భారతీయ సాహిత్యంలోని ఒక మనోహరకళ. లక్ష్యం కనిపించకపోయినప్పటికి 
కేవలం శబ్బాన్నిబట్టి లక్ష్యాన్ని తాకేటట్టుగా బాణాన్ని ప్రయోగించే నేర్పుకు శబ్దభేదివిద్య అని పేరు. 


వ. అంత సాల్వుండును దన సౌంభకంబు( బ్రాగ్టోతిషంబు( జేసి తానును దానవుండయి పర్వతవర్షంబు నా 
పయిం గురిసిన. 194 


ప్రతిపదార్థం: అంత; సాల్వుండును; తన సౌంభకంబున్‌; (ప్రాగ్భోతిషంబున్‌+చేసి= ప్రాగ్యోతిషపురంగా మార్చి; తానును; 
దానవుండు+అయి= రాక్షసుడుగా మారి; నాపయిన్‌= నామీద; పర్వత, వర్షంబున్‌= కొండలవాన; కురిసినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: అంత సాల్వుడు తన సౌంభకాన్ని ప్రాగ్గోతిషపురంగా చేశాడు. తాను దానవుడై నామీద పర్వతాల వాన 
కురిపించాడు. 


ఆ. పరుష విషమ భూరి పాషాణ భీషణ । గిరులు వచ్చి నన్ను దెరల6 గప్ప 
వజ్రబాణ మేసి వాని నన్నింటిని । బాచియున్న నన్ను. జూచి యపుడు. 195 


ప్రతిపదార్థం: పరుష విషమ, భూరి, పాషాణ భీషణ గిరులు= కఠినాలైన వంకర టింకరగా, ఎగుడు దిగుడుగా ఉన్న మిక్కిలి 
పెద్దవైన బండలతో, భయంకరమైన కొండలు; వచ్చి; నన్నున్‌+తెరలన్‌+కప్పన్‌= నామీదపడి కలత చెందేటట్లు మెండుగా 
కప్పగా; వజ్ర, బాణము+ఏసి= వజ్రబాణం ప్రయోగించి (కఠినశిలలను భేదించేది వజ్రం); వానిన్‌+అన్నింటిని= ఆ కొండలను 
అన్నింటిని; పాచి, ఉన్న= తొలగించి ఉండగా; నన్నున్‌+చూచి= నన్ను చూచి; అపుడు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు నాపై పెనుగొండలు తండోపతండంగా విసరగా, నేను పిడుగుటమ్ముతో వాటిని 
తొలగించిఉండగా నన్ను చూచి అపుడు. 


క దారుకు( డిట్లనియె 'మహా । వీరు నుపేక్షింపందగునె? వీనిని మాయా 
ప్రారంభు నుపేక్షింప ర । పార పరాక్రములు పోర. బ్రాకృతు నైనన్‌'. 196 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దారుకుండు+ఇట్టు+అనియె; మాయాఫప్రారంభున్‌= మాయలమారితనం మొదలుపెట్టేవాడిని; మహావీరున్‌= 
దండిమగని; వీనిని; ఉపేక్షింపన్‌+తగునె?= నిర్లక్ష్యంగా వదలవచ్చునా?; అపార పరా(క్రములు= మహావీరులు; ప్రాకృతున్‌+ఐనన్‌= 
అల్పుడే ఐనను; పోరన్‌- యుద్దంలో; ఉపేక్షింపరు= వదలిపెట్టరు. 


తాత్పర్యం: 'యుద్దనీతి తెలిసిన మహావీరులు పోరాటంలో అల్బుడైన శత్రువును కూడ వదలిపెట్టరు కదా! వీడు 
మాయలమారి, పరా(క్రమశాలి, వీడిని నిర్లక్ష్యంగా వదలిపెట్టదగునా?' అని సారథి అయిన దారుకుడు శ్రీకృష్ణుడికి 
హితోపదేశం చేశాడు. 


విశేషం: రథికుడికి హితోపదేశం చేసే బాధ్యత సారథిది. ఆనాటి రథికుడికి సారథి సేవకమాత్రుడు గాడు, సచివుడు, మిత్రుడు, 
రాజుగారి మంత్రివర్గంలో సభ్యుడు. అందుచేత శ్రీకృష్ణుడి అంతటివాడికి సయితం సారథి అయిన దారుకుడు చారవతో 
సముచిత సూచనలు చేయగలిగాడు. దీనిని బట్టి ఆ కాలంలో “సారథి” పదవికి ఉండే (ప్రాముఖ్యం అరయదగింది. 


వ. _ అనిన వాని పలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళంబయి ప్రతికూల రాక్షస యక్షగంధర్వ దైత్యదానవ 
భస్మసాత్మరణదారుణం బయిన చక్రంబు నభిమంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాల 
పరివేషభీషణంబయిన రవిమండలంబునుంబోలె గగనంబునం బజిచి సౌంభకమధ్యంబునం బడిన. 197 


ప్రతిపదార్థం: అనిన; వాని పలుకులు= ఆ దారుకుని మాటలు; విని= ఆలకించి; అలిగి= రాక్షసుడిపై కోపించి; అనల, జ్వాలా, 
కరాళంబు+అయి= నిప్తుమంటలచేత భయంకరమైన; (ప్రతికూల, రాక్షస, యక్ష, గంధర్వ, దైత్య, దానవ, భస్మసాత్కరణ, 
దారుణంబు+అయిన, చ[క్రంబున్‌= శత్రు పక్షం వహించిన రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దైత్యులను, దానవులను 
మండించి బుగ్గి చేయటంలో భయంకరమైన చక్రాన్ని; అభిమం(త్రించి= మం(త్రాలను శాస్త్రీయంగా ఉచ్చరించి; సౌంభకంబుపై; 
వైచినన్‌= విసరగా; అది= ఆ చక్రం; యుగ+అంత, కాల, పరివేషు భీషణంబు+అయిన= ప్రళయ సమయంలో బింబం చుట్టూ 
కంకణం వలె గుండ్రంగా ఏర్పడే గొప్ప వెలుగుల చేత భయంకరమైన; రవి, మండలంబునున్‌+పోలె= సూర్యమండలంవలె; 
గగనంబునన్‌+పణిచి= ఆకసంలో వేగంగా వెళ్ళి; సౌంభక మధ్యంబునన్‌+పడినన్‌= సౌంభకమనే పట్టణం యొక్క మధ్యలో 


పడగా; 


తాత్పర్యం: ఆ దారుకుడి మాటలు విని, కోపించి మంటలచే భయంకరమై, ప్రతికూలురైన రాక్షసులను, గంధర్వులను, 
యక్షులను, దైత్యులను, దానవులను మండించి బుగ్గిచేయటంలో దారుణమైన చక్రాన్ని మంత్రించి సౌంభకంమీదికి 
వేయగా ప్రళభయసమయంలో ఏర్పడే గుండ్రని పరివేషంతో వెలుగులు విరజిమ్ముతూ మిగుల భీషణమైన 
సూర్యమండలంవలె ఆకాశంలో వెళ్ళి సౌంభకం మధ్య పడింది. 


చ. తడయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపంగాం 
బడి పరమేశ్వరోగ్రశరపావకదగ్గ పురత్రయాభమై 
యెడరి ధరిత్రి మీద పరమ జెడి సౌంభక; మంత సాల్వుండుం 
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండువ్రయ్యలై.' 198 


ప్రతిపదార్థం: తడయక= ఆలస్యం కాకుండ; ఘోర, దర్శన, సుదర్శన, పావకుచేన్‌= భయంకరంగా కనిపించిన 'సుదర్శని 
మనే పేరున్న చ(క్రమనే అగ్నిహోత్రుడిచేత; దహింపంగాన్‌+పడి= తగులబెట్టబడి; పరమ+ఈశ్వర+ఉ(గ్ర, శర, పావక, దగ, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 85 


పురత్రయ, ఆభము+ఐ= పరమశివుడి యొక్క భీకరమైన బాణమనే అగ్నిహో(తుడిచేత కాల్చబడిన (త్రిపురాలతో సమానమై; 
చెడి= పాడైపోయి; సౌంభకము; ఎడరి= భగ్నమయి; ధరి(త్రిమీందన్‌+పడియెన్‌= భూమిపై పడిపోయింది; అంత; సాల్వు(డున్‌; 
మదీయ, చక్ర, పటు, పాత, రయంబునన్‌= నా చ(క్రంయొక్క తీవ్రమైన తాకుడు వేగానికి; రెండు, వ్రయ్యలు+ఐ= రెండు 
ముక్కలై; పడియెన్‌= పడ్డాడు. 


తాత్సర్యం: అంత సౌంభకం ఘోరమైన సుదర్శన చక్రాన్నిచేత కాల్చబడి, పరమేశ్వరుడి బాణాన్నిచేత దగ్ధం 
చేయబడిన (త్రిపురాలవలె పాడై భూమిపై పడింది. సాల్వుడు సైతం తీవ్రమైన నా చక్రవేగానికి రెండు ముక్కలై 
(క్రింద పడ్డాడు.” 


విశేషం: మహాభారతంలోని సౌంభకవృత్తాంతం ఒక అద్భుతకల్పన. ఇరువదవ శతాబ్దిలో విజ్ఞానశాస్త్రం అత్యద్భుతంగా 
మానవమేధకు (క్రొంగ్రొత్త ఎల్లలు (ప్రసాదించింది. మేధావులైన రచయితలు రాబోయే యుగయుగాంతరాల్లో విజ్ఞానవేత్తలు 
కనిపెట్టబోయే వింతలను గురించి ఊహించి 'వైజ్ఞానిక కల్పనా కథలను” (ఊహా(పేరితమైన) నవలలను సృష్టించారు. సౌంభకం 
రోదసీ యానం చేయగల ఒక కృ(త్రిమ(గ్రహం వంటిదని తోస్తున్నది. ఇది విజ్ఞులు ఇంకను పరిశోధించదగిన అంశం. 


పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట (సం. 3-23-42) 


వ. అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి, చక్రధరుండు పాండవుల వీడ్కొని, సుభద్రాభిమన్యులం 
గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాదులైన ద్రౌపదేయులం 
దోడ్కొని ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధంబులు ధరియించి 
యింద్రసేనాది మూలభృత్యు లిరువదుంద్రు ముందట రా ననేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున 
కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; సాల్వున్‌= సాల్వుడిని; తన, చంపిన, విధంబు= తాను చంపిన రీతి; చెప్పి; చక్రధరుండు= చక్రధారి 
అయిన శ్రీకృష్ణుడు; పాండవుల వీడ్కొని= పాండవులతో తాను వెళ్ళుతున్నట్టు చెప్పి; సుభద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, 
అభిమన్యుడిని; కాంచన, రథంబు+ఎక్కించుకొని= బంగరు తేరిపై కెక్కించుకొని; తోడ్కొని= తన వెంట పెట్టుకొని; 
ద్యారవతికి+అరిగె= ద్వారకకు వెళ్ళాడు; ధృష్టద్యుమ్నుండును; ప్రతి వింధ్యాదులు+ఐన= ప్రతిఎింధ్యుడు మున్నగు వారైన; 
ద్రౌపదేయులన్‌= ద్రౌపదికొడుకులను; తోడ్కొని= తన వెంట బెట్టుకొని; ద్రుపదు, పురంబునకున్‌= (ద్రుపదుడి నగరానికి; 
చనియెన్‌= వెళ్ళాడు; ఇట; పాండవులును; రథంబులు+ఎక్కి= తేరులు అధిరోహించి; ఆయుధంబులు; ధరియించి; 
ఇం(ద్రసేన+ఆది, మూలభృత్యులు= ఇంద్రసేనుడు మున్నగు ప్రధాన సేవకులు; ఇరువదుండ్రు= ఇరవైమంది; ముందట, 
రాన్‌= ముందునడిచి దారి చూపించగా; అనేక, సహస్ర, బ్రాహ్మణ, వరులతో= పెక్కువేలమంది బ్రాహ్మణ శ్రేష్టులతో; ద్వైత, 
వనంబునకు= ద్వైతం అనే పేరున్న అడవికి; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అటు పిమ్మట; ధర్మరాజు= ధర్మపుత్రుడు; 
తమ్ములకు+ఇట్టు+ అనియెన్‌= సోదరులతో ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు తాను సాల్వుడిని చంపిన కథ ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత అతడు పాండవులను 
వీడ్కొని తన చెల్లెలు సుభద్రను, మేనల్లుడైన అభిమన్యుడిని తన బంగరురథంపై కెక్కించికొని ద్వారకకు వెళ్ళాడు. 
ధృష్టద్యుమ్నుడు తన మేనల్లుండ్రు, ద్రౌపది కొడుకులు అయిన ప్రతివింధ్యుడు మున్నగువారిని తనతోపాటు [ద్రుపద 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


నగరానికి తోడ్కొని పోయాడు. పాండవులు తమ ముఖ్య సేవకులైన ఇంద్రసేనాది భటులు ఇరవైమందితో వేలకొలది 
(బ్రాహ్మణులతో ద్వైతవనానికి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్ళతో ఇట్లా అన్నాడు. 
మధ్యాక్కర. 

“ఇది మహోగ్రాటవి, సింహశరభోరగేంద్ర శార్టూల 

మద గజాకీర్ణంబు, దీనిలోన నేమటకుండ వలయు, 

నదియునుంగాక పరప్రయోగమాయలు గల, వెలిగి 

మది నుండునది' యన్న నన్న కిట్లను మఘవనందనుండు. 200 


ప్రతిపదార్థం: ఇది; మహా+ఉ(గ్ర+అటవి= మిక్కిలి భీకరమైన అడవి; సింహ, శరభ+ఉరగ+ఇం॥ద్ర, శార్జూల, మదగజ+ఆకీర్ణంబు= 
సింహాలతో, శరభాలతో, గొప్ప పాములతో, పెద్దపులులతో, మదపుటేనుగులతో నిండినట్టిది; దీనిలోనన్‌= ఈ అడవిలో; 
ఏమణక+ఉండవలయున్‌= ఏమరుపాటు లేకుండ జాగరూకతతో నివసించవలసి ఉన్నది; అదియునున్‌+కాక= అంత మా(త్రమే 
కాక; పర, ప్రయోగ, మాయలు= శత్రువులు పన్నే మాయలు; కలవు; మదిన్‌= మనస్సులో; ఎటింగ= తెలిసికొని; ఉండునది= 
ఉండాలి; అన్నన్‌= అని చెప్పగా; అన్నకు= అ(గ్రజుడైన ధర్మరాజుకు; మఘవ నందనుండు= దేవేంద్రసుతుడైన అర్జునుడు; 
ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= అంటున్నాడు. 


తాత్సర్యం: “ఇది మిక్కిలి వెబిపుగొలిపే అడవి. ఇందులో సింహాలు, శరభాలు, గొప్పపాములు, పెద్దపులులు, 
మదించిన ఏనుగులు ఉన్నాయి. ఇందులో జాగ్రత్తగా మెలగవలసి ఉన్నది. అంతేకాక, శత్రువులు మాయలు 
పన్నవచ్చును. అన్నిటిని మనస్సులో తెలిసికొని మనం మసలుకొనవలసి ఉన్నది” అని పలికిన ధర్మరాజుతో అర్జునుడు 
ఇట్లా అన్నాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


వ. 'బ్రహ్మవిదులును దపోవృద్దులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబులనపత్రిహతులైన నారదద్వైపాయనాది 
మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబ కోరుచుండుదురు; భవత్రతాపం బెల్లవారిని రక్షించు 
నివ్వనంబు సకలకాలకుసుమ ఫలభరిత వనస్పతిశాఖాశిఖారూఢమయూరకీరకోకిలాలాప మధురంబును, 
బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును, విమలశీతల జల ప్రవాహ 
నదీశోభితంబును, మహర్షి గణ సేవితంబునునై యొవ్వుచున్నయది; యిందుండుదమని 
లలితలతావితానాది రమణీయంబులయిన వృక్షమూలంబుల నేవురు వేటువేటి నివాసంబులు సేసి 
నియతాత్ములయి యిష్టంబున దేవ పితృ కార్యంబులు సేయుచుందమ్ము(జూడవచ్చిన మహామునులకు, 
బ్రాహ్మణులకు మనఃప్రియంబులయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండునంత. 201 

ప్రతిపదార్థం: బ్రహ్మవిదులును= (బ్రహ్మజ్ఞానం తెలిసినవారున్నూ; తపన్‌+వృద్దులు+ఐన= తపస్సులో ముసలివారైన; 

బ్రాహ్మణులునున్‌= విప్రులున్నూ; అఖిల, లోక, ద్యారంబులన్‌= అన్నిలోకాల గడపల దగ్గర; అప్రతిహతులు+ఐన= అడ్డులేనట్టి; 
నారద, ద్వైపాయన+ఆది, మునివరులును= నారదుడు, వ్యాసుడు మొదలైన బుషివరేణ్యులున్నూ; నీచేతన్‌+ఉపాసితులు+అయి= 
నీచేత పూజించబడినవారై; నీ, కుశలంబు+అ= నీక్షేమాన్నే; కోరుచుండుదురు= అభిలషిస్తుంటారు; భవత్‌, ప్రతాపంబు= నీ 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 87 
యొక్కతేజం; ఎల్లవారిని= అందరిని; రక్షించున్‌= కాపాడుతుంది; ఈ+వనంబు= ఈ అడవి; సకల, కాల, కుసుమ, ఫల, 
భరిత, వనస్పతి, శాఖా, శిఖా+ఆరూఢ, మయూర, కీర కోకిల+ఆలాప, మధురంబును= అన్ని బుతువులకు సంబంధించిన 
పువ్వులతో, పండ్లతో, కూడిన చెట్ల కొమ్మల చివర కెక్కిన నెమళ్లు చిలుకల, కోకిలల కూతలచేత మనోహరమైనట్టిదిన్నీ; బక, 
బలాక్క కోక, కారండవ, సారస, రమ్య, మధుకర, సౌమ్య, సరోవర, సంకులంబును= కొంగలు, కొక్కెరలు, చక్రవాకాలు, 
కన్నైలేడి పిట్టలు, బెగ్గురు పిట్టలు, అందమైన తుమ్మెదలు మున్నగు వాటిచే అందగించిఉండే నిర్మలమైన సరస్సులచేత 
దట్టమైనట్టిదియు; విమల, శీతల, జల, (ప్రవాహ, నదీ, శోభితంబును= స్వచ్చమైన, చల్లనైన నీటిపారుదల కల నదులచేత 
సొంపారునట్టిదిన్నీ; మహర్షి గణ, సేవితంబును= గొప్పు మునుల గుంపులచేత సేవించబడుచుండునట్టిదిన్నీ; ఐ; ఒప్పుచున్న+అది= 
విలసిల్లుతున్నది; ఇందు+ఉండుదము+అని= ఇచట నివసిద్దామని; లలిత, లతా, వితాన+ఆది, రమణీయంబులు+ అయిన 
= సుకుమారములైన తీగల గుంపులు మొదలగువాటిచేత సుందరాలైన; వృక్ష, మూలంబులన్‌= చెట్ల మొదళ్ళలో; ఏవురు= 
అయిదుగురు; (పంచపాండవులు); వేటు, వేజు+అ= ఎవరికి వారు వేరుగా; నివాసంబులు+చేసి= నివసించుచోట్లను 
ఏర్పరచుకొని; నియత+ఆత్ములు+అయి= నియమంతో కూడిన ఆత్మలు కలవారై, అంటే నిగ్రహం సాధించినవారై; ఇష్టంబునన్‌= 
తమ మనస్సుకు నచ్చినట్లు (ఆసక్తితో); దేవ, పితృ కార్యంబులు, చేయుచున్‌= దేవకార్యం అంటే పూజలు, పితృకార్యం అంటే 
తర్పణాలు చేస్తూ; తమ్మున్‌+చూడవచ్చిన= తమను చూడటానికి వచ్చిన: మహామునులకు= గొప్ప బుషులకు; (బ్రాహ్మణులకు= 
విప్రులకు; మనస్‌+ప్రియంబులు+అయిన= మనస్సుకు పీతికరములైన; ఆహారంబులు= భోజనాలు; పెట్టుచు; ద్రైత, వనంబునన్‌= 
ద్వైతమనే పేరుకల అడవిలో; ఉండు+అంత= ఉన్నప్పుడు. 


తాత్సర్యం: బ్రహ్మజ్ఞానులు, తపోవృద్దులు అయిన (బ్రాహ్మణులు, అన్ని లోకాల్లోనూ అడ్డు లేకుండ ప్రవేశింపగల 
మహాత్ములు నారద వ్యాసాది మహర్షులు నీచే పూజితులై నిత్యం నీ కుశలాన్ని కోరుతూ ఉంటారు. నీ పరాక్రమం 
అందరినీ కాపాడుతుంటుంది. ఈ ద్వైతవనమా? అన్ని బుతువులలో వివిధ కుసుమ ఫల భరితమైనది. ఈ 
మనోహర వనంలోని వృక్షాలపై నెమళ్ళు, చిలుకలు, కోకిలలు మధురంగా కూస్తూ వీనులకు విందు కలిగిస్తున్నాయి. 
ఇందులోని సరస్సులు కొంగలు, కొక్కెరలు, కన్నెలేడిపిట్టలు, బెగ్గురు పిట్టలు-మున్నగు జలపక్షులతో, తుమ్మెదలతో 
ప్రసన్నంగా ఒప్పుతున్నాయి. ఇందులో ప్రవహిస్తున్న నదులు నిర్మల శీతల జలవాహినులై ప్రకాశిస్తున్నాయి. ఈ 
అరణ్యంలో మహర్షులెందరో నివసిస్తూ ఉన్నారు. మనం కూడ ఇక్కడే ఉందాము అని సుకుమారాలైన 
లతాసమూహాదులతో రమణీయాలైన చెట్ల మొదళ్ళలో అయిదుగురు వేరువేరుగా నివాసస్థానాలు నిర్మించుకొని, 
నియతాత్ములై దేవపితృకార్యాలు చేస్తూ, తమకడకు వచ్చిన బ్రాహ్మణోత్తములకు సంట్రీతికరాలైన భోజనాదికాలు 
సమకూరుస్తూ ద్వైతవనంలో సంతోషంతో నివసించసాగారు. 


విశేషం: నన్నయ మహాకవి రచించిన అరణ్యవర్షనం తరువాతి (ప్రబంధకవులకు ఒజ్జబంతి అయింది. 


క పాండవులకడకు ధర్మ వి | దుండు తపోదహనదగ్రదురితొఘు(డు మా 
ర్మందేయుం డను మునినా । థుం డంతేవాసిగణముతో( జనుదెంచెన్‌. 202 


ప్రతిపదార్థం: పాండవుల కడకున్‌= పాండవుల దగ్గరకు; ధర్మవిదుండు= ధర్మం తెలిసినవాడు; తపస్‌+దహన, దగ్ధ, దురిత+ 
ఓఘుండు= తపస్సు అనే అగ్నిచేత తగులబెట్టబడిన పాపాలసమూహం కలవాడు; మార్కండేయుండు+అను, ముని, నాథుండు= 
మార్కండేయు డనే మునిశ్రేష్టుడు; అంతేవాసి, గణముతోన్‌= శిష్యసముదాయంతో; చనుదెంచెన్‌= వచ్చాడు. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండవుల దగ్గరకు, ధర్మవేత్త, తపశ్ళక్తివలన పాపాలను భస్మం చేసికొన్నవాడు అయిన మార్కండేయ 

మహర్షి తన ప్రియశిష్యులతో కలిసి వచ్చాడు. 

వ. ఇట్లు వచ్చి వారలచేత నర్షితుండయి వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను ద్రౌపదిం జూచి 
యమ్మార్మండేయుం డిట్లనియె. 203 


ప్రతిపదార్థం: ఇట్లు; వచ్చి; వారల చేతన్‌= ఆ పాండవులచేత; అర్భితుండు+అయి= పూజించబడినవాడై; వన, వాస, క్లేశ, 
దుఃఖితులు+ఐన= అడవిలో నివసించటంవలన ఏర్పడిన కష్టాలచేత దుఃఖం పొందినవారయిన; పాండవులను; (ద్రౌపదిన్‌+చూచి; 
ఆ+మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ రీతిగా వచ్చి పాండవులచేత పూజించబడినవాడై మార్కండేయమహర్షి వనవాసకష్టాలను అనుభవిస్తూ 
ఖిన్నులైన పాండవులను, ద్రౌపదిని చూచి ఇట్టా చెప్పాడు. 


సీ.  “పెతృనిదేశమ్మునం బృథివీశ్వరత్వంబు । విడిచి సానుజుండై పవిత్రచరిత 
జానకి. దోడ్కొని చని వనంబున నున్న । రఘుకులనందను రాము. దొల్లి 
చూచితి; నిపుడు భూసురవంశపోషకు | సాధుజనస్తుత్యు సత్యధర్మ 
నిత్యు ధర్మజు రమణీయకీర్తిప్రియు | శమవంతు. జూచితి; సగర భరత 


ఆ. నల యయాతి వైన్య నాభాగులాదిగా । నాదిరాజులెల్ల నధిక ధర్మ 
సత్యయుక్తి. జేసి సకలలోకంబులు । వడసి భాగధేయభాగు లయిరి. 204 


ప్రతిపదార్థం: పితృ, నిదేశమ్మునన్‌= తండ్రి ఆజ్ఞవలన; పృథివీ+-ఈశ్వరత్వంబు= రాచరికం; విడిచి; స+అనుజుండు+ఐ= 
తమ్ముడితో సహా; పవిత్ర, చరిత= పావనమైన శీలం కల; జానకిన్‌+తోడ్కొని, చని= జనకుడి కూతు రయిన సీతను 
వెంటబెట్టుకొని వెళ్ళి; వనంబునన్‌+ఉన్న= అడవిలో నివసించిన; రఘుకుల, నందనున్‌= రఘువంశంలో పుట్టినవాడిని; 
రామున్‌= శ్రీరాముడిని; తొల్లి= పూర్వకాలంలో; చూచితిన్‌; ఇపుడు భూసుర, వంశ, పోషకున్‌= (బ్రాహ్మణ వంశాన్ని పోషిస్తున్న వాడిని; 
సాధు, జన, స్తుత్యున్‌= సజ్జనులచేత పొగడబడుతున్నవాడిని; సత్య, ధర్మ, నిత్యున్‌= ఎల్లప్పుడు సత్యాన్ని, ధర్మాన్ని 
పాటించేవాడిని; రమణీయ కీర్తి ప్రియున్‌= సుందరమైన. యశస్సుపట్ల ఇష్టంకలవాడిని; ధర్మజున్‌= ధర్మరాజును; శమవంతున్‌= 
ఇంద్రియ నిగ్రహం కలవాడిని; చూచితి; సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగులు; ఆదిగాన్‌= మున్నగు; ఆది, 
రాజులు+ఎల్లన్‌= మొదటిరాజులందరు; అధిక, ధర్మ సత్య, యుక్తిన్‌+చేసి= గొప్పదైన ధర్మం, సత్యం కలిమిచేత; సకల, 
లోకంబులు, పడసి= అన్నిలోకాలు పొంది (ధర్మాత్ములు ఊర్ణ్యలోకాలు పొందగలరని ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రవచిస్తున్నది); 
భాగధేయ భాగులు+అయిరి= అదృష్టవంతులు అయ్యారు. 


తాత్పర్యం: “అలనాడు తండ్రి ఆజ్ఞచేత రాజ్యాన్ని త్యజించి పతివ్రత అయిన సీతతో, తమ్ముడితో వనవాసం చేసిన 

శ్రీరామచం(ద్రుడిని చూచాను. నేడు బ్రాహ్మాణవంశాలను పోషిస్తూ సజ్జనులచే కొనియాడబడుతూ, సత్యధర్మాలను 

పాలిస్తూ రమణీయ యశస్సుతో, శమాన్వితుడై రాజిల్లుతున్న ధర్మరాజును చూచాను. ప్రాచీన రాజరులు సగర, 
యా ధా om 

భరత, నల, యయాతి, వైన్య, నాభాగ ప్రభృతులు ఇలాగే సత్యధర్మాలు పాటించి ఉత్తమలోకాలు పొంది 

అదృష్టవంతులయ్యారు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 89 


విశేషం: మార్కండేయమహార్షి అలనాడు శ్రీరామచం(ద్రుడిని చూచాడు. నేడు ధర్మరాజును చూచాడు. దీనినిబట్టి మార్కండేయ 

మహర్షి చిరంజీవి అని తెలియవస్తున్నది. అంతటి మహామునిచేత కొనియాడబడిన మహారాజుగా ధర్మజుని గొప్పతనాన్ని 

చిత్రిస్తూ ఉన్న ఈ పద్యం విశిష్టమైనది. 

వ. పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాస్తునట్లు ధర్మువు దప్పినవా రెవ్వరును లేరు; మీరు ధర్మనిత్యులగు 
సత్యవ్రతులరు గావున మీ కిష్టసిద్ది యగు’ నని మార్మండేయుం డరిగిన, నపరసంధ్యోపాసనాసీనుం డయిన 
ధర్మరాజును సాయంహోమార్ధప్రజ్వలిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్ని హోత్రంబులం జూచి 
బకదాల్థ్యుండను మహాముని యిట్లనియె. 205 


ప్రతిపదార్థం: పాప, సౌబల, ప్రయుక్తుండు+అయిన= పాపాత్ముడైన శకునిచేత ప్రోత్సహించబడిన వాడయిన; ధార్త రాష్టు+అట్టు= 
దుర్యోధనుడి వలె; ధర్మువు= ధర్మాన్ని; తప్పిన వారు, ఎవ్వరును, లేరు; మీరు; ధర్మ నిత్యులు+అగు= ఎల్లప్పుడు ధర్మం 
ఆచరించే వారయిన; సత్య(వ్రతులరు= సత్యాన్ని దీక్షగా పాటించే వారు; కావున= కాబట్టి; మీకు+ఇష్ట, సిద్ది+అగును+అని= 
మీకు కోరినట్టిది లభిస్తుందని చెప్పి; మార్కండేయుండు+అరిగినన్‌= మార్కండేయుడు వెళ్ళగా; అపర, సంధ్యా+ ఉపాసనా+ 
ఆసీనుండు+అయిన, ధర్మరాజును= మలిసంజలో చేసే పూజలో కూర్చుండి ఉన్న ధర్మరాజును; సాయం, హోమ+అర్హ 
ప్రజ్వలిత, జ్వలనంబులు+అయిన= సాయంకాలం చేసే యజ్ఞం కోసం బాగుగా రాజుకొనేటట్టు చేయబడిన మంటలు గల; 
అనేక, సహస్ర, బ్రాహ్మణ+అగ్నిహోత్రంబులన్‌+చూచి= పెక్కువేల (బ్రాహ్మణులు వేల్చిన అగ్నిహోత్రాలను చూసి; బకదాల్భ్యుండు; 
అను; మహాముని= గొప్పబుషి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాపాత్ముడైన శకునిప్రోత్సాహంతో ధర్మం తప్పిన దుర్యోధనుడివంటివాడు వేరొకడు లేడు. మీరు 
నిత్యసత్యవ్రతులు, ధర్మాత్ములు. మీకు అభీష్టసిద్ది కలుగుగాక అని ఆశీర్వదించి మార్కండేయమహర్షి వెళ్ళాడు. 
అంత సాయంకాలసంధ్యావందనం ఆచరిస్తున్న ధర్మరాజును, సాయంసమయ హోమాలను వేల్చుతూ అగ్ని హోత్రాలను 
ప్రజలింపజేస్తున్న వేలకొలదివిప్రులను బకదాల్భ్యుడు అనే మహాముని చూచి ఇట్లా అన్నాడు. 


విశేషం: ధార్తరాష్టుడు - ధృతరాష్ట్రుడి కొడుకు. మార్కండేయుడు - మృకండు మహాముని కొడుకు - ఇవి అపత్యార్థక 


తదితాలు. 
ఠా 


ఉ.  'భూమిసురోత్తముల్‌ ప్రకృతిపుణ్యవిధాయులు వీరు బుగ్యజు 
స్పామపరాయణుల్‌ పరమసాధుచరిత్రులు మీకు సంతత 
ప్రేమమునన్‌ శుభోన్నతులు వెంచుచు నుండుట జేసి సద్గుణో 
ద్దామ! యరణ్యవాస మిది దద్దయు నొప్పెడు మాకు( జూడంగన్‌. 206 


ప్రతిపదార్థం: సద్గుణ+ఉద్దామ= మంచి గుణాలచేత అధికుడివైన వాడా! ఓ ధర్మరాజా!; భూమిసుర+ఉత్తముల్‌ బ్రాహ్మణ శ్రేష్టులు; 
ప్రకృతి, పుణ్య విధాయులు= సహజంగా పుణ్యాన్ని కలిగించే వారు; వీరు= ఈ (బ్రాహ్మణులు; బుక్‌+యజుస్‌+సామ, 
పరాయణుల్‌= బుగ్వేద యజుర్వేద, సామవేదాలలో ఆసక్తికలవారు; పరమ, సాధు, చరిత్రులు= మిక్కిలి మంచిశీలం 
కలవారు; మీకు; సంతత (పేమమునన్‌= ఎల్లప్పుడు ఉండే వాత్సల్యంతో; శుభ+ఉన్నతులు= శుభాన్ని, గొప్పతనాన్ని; 
పెంచుచున్‌= ఎక్కువ చేస్తూ; ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; అరణ్యవాసము+ఇది= మీ ఈ వనవాసం; మాకున్‌+ చూడం 
గన్‌= మా ఉద్దేశంలో; తద్దయున్‌= మిక్కిలి; ఒప్పెడున్‌= వెలుగొందుతున్నది. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'సద్గుణాలచేత గొప్పవాడివయిన ఓ ధర్మరాజా! మా దృష్టిలో మీకు అరణ్యవాసం మిక్కిలి మేలు 

చేకూర్చేదైంది. సహజ పుణ్యశీలురు, పవిత్ర చరిత్రులు, బుగ్యజుస్సామవేద పారంగతులైన బ్రాహ్మణోత్తములు 

నిరంతర వాత్సల్యంతో మీ యోగక్షేమాలను చూస్తూ శుభోన్నతులను పెంచుతున్నారు. 

వ. _ బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లివైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీవిభవులయి సముద్రనేమి 
భూచక్రంబు రక్షించిరి; యనిలసహాయుం డయిన యగ్శిదేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణ 
సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం 
డయిన రాజునకు నలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు; బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయిన 
రాజును బ్రజ వలవదు; ప్రజానురాగంబు లేనివానికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు 
ధర్మనిత్యుల; రెప్పడును మీ కభ్యుదయం బగు’ నని బకదాల్ట్యుం డరిగినం బాండవులుం దమ యిష్టంబున 
నుండి దుఖోపశమనంబు లయిన కథలు సెప్పకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె.207 

ప్రతిపదార్థం: |బ్రాహ్మణ+అనుగ్రహంబునన్‌+చేసి= (బ్రాహ్మణులయొక్క దయచేత; తొల్లి= పూర్వకాలంలో; వైరోచన+ఆదులు= 
వైరోచనుడు (బలి) మున్నగువారు; అనేక, కాలంబులు= పెక్కునాళ్ళు; అక్షయ, లక్ష్మీ విభవులు+అయి= క్షీణించని ఐశ్వర్య 
ప్రాభవాలు కలవారయి; సముద్రనేమి, భూ, చక్రంబు= కడలియే కమ్మిగా కల భూచక్రాన్ని; రక్షించిరి= కాపాడారు; అనిల, 
సహాయుండు+అయిన= వాయువు తోడ్పడేవాడుగా కల; అగ్నిదేవుండు; అరణ్యంబులు; దహించునట్టు= కాల్చేటట్లు; (బ్రాహ్మణ, 
సహాయుండు+అయిన= విప్రుల తోడ్పాటు లభించినవాడైన; మహీ+ఈశుండు= రాజు; శత్రు, వర్గంబున్‌= శత్రపక్షాన్ని; 
నిళ్ళేషంబు+చేయున్‌= శేషం లేనట్టుగా (మిగులకుండేటట్టుగా) చేస్తాడు; వినీతుండు+అయి= వినయం కలవాడయి; విఫ్రులచేతన్‌= 
బ్రాహ్మణులచేత; అనుశాసితుండు+అయిన= శిక్షించబడిన; (విద్య కరపబడిన); రాజునకున్‌; అలబ్ద, లాభ+ఆది, త్రితయంబు= 
పొందబడని దాన్ని పొందటం మున్నగు మూడు లాభాలు; సంపన్నంబు+అగు= సమకూరుతాయి; బ్రాహ్మణ, రహితుండు+అయి= 
బ్రాహ్మణుడు లేకపోయిన వాడై అంటే బ్రాహ్మణుల తోడ్పాటు పొందనివాడై; ధర్మహీనుండు+అయిన= ధర్మం కొరవడిన 
వాడైన; రాజును= (ప్రభువును; ప్రజ= జనసమూహం; వలవదు= (పేమించదు; ప్రజా+అనురాగంబు= జనులడ్రేమ; లేనివానికి; 
రాజ్యంబు; సుస్టిరంబు, కానేరదు= చిరకాలం నిలవదు; మీరు; (బ్రాహ్మణ(ప్రియులరు= (బ్రాహ్మణులకు ఇష్టులు; ధర్మనిత్యులరు= 
ఎల్లప్పుడు ధర్మం పాటించేవారు; ఎప్పుడును; మీకు+అభ్యుదయంబు+అగున్‌= మీకు మేలు కలుగుతుంది; అని= అని చెప్పి; 
బకదాల్భ్యుండు; అరిగినన్‌= వెళ్ళగా; పాండవులున్‌, తమ, ఇష్టంబునన్‌+ఉండి= పాండవులు తమ ఇష్ట ప్రకారం ప్రొద్దు 
పుచ్చుతూ ఉండి; దుఃఖ+ఉపశమనంబులు+అయిన, కథలు= దుఃఖానికి విరుగుడు కల్పించే (దుఃఖాన్ని శాంతింపజేసే) 
కథలు; చెప్పుకొనుచున్న; అవసరంబున= కాలంలో; ద్రౌపది, ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= ద్రౌపది ధర్మరాజుతో ఇట్టా 
పలికింది. 


తాత్సర్యం: బ్రాహ్మణుల దయవలన పూర్వకాలంలో వైరోచనుడు మున్నగు రాజులు అపార వైభవ ప్రాభవాలతో 
భూమండలం ఏలగలిగారు. అగ్నికి వాయువు తోడ్పడినట్టు రాజుకు బ్రాహ్మణులు సాయం చేస్తే అతడు శత్రువులను 
నిశ్శేషంగా పరిమార్చుతాడు. వినయపరుడై (బ్రాహ్మణగురువులచేత నడపబడిన రాజుకు అలబ్బలాభాదిత్రితయం 
సమకూరుతుంది. బ్రాహ్మాణహీనుడు, ధర్మహీనుడు అయిన రాజు ప్రజాభిమానాన్ని కోల్పోతాడు. ప్రజానురాగం 
లేకుంటే రాజ్యం సుస్థిరంగా నిలవనేరదు. మీరు బ్రాహ్మణప్రియులు, ధర్మనిత్యులు. మీకు అభ్యుదయం కలుగుగాత!' 
అని చెప్పి బకదాల్భ్యమునివరుడు వెళ్ళాడు. ఇక, పాండవులు అరణ్యవాసంలో తాము అనుభవిస్తున్న ఇక్కట్టు 
మరచిపోయే కథలను చెప్పుకొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నసమయంలో (ద్రౌపది ధర్మరాజుతో ఇట్లా అన్నది. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 91 
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము (సం. 3-28-2) 


ఆ. 'వృద్దు గొడుకుపలుకు విని క్రూరుండై పాప | బుద్ధింజేసి మిమ్ము భూతలంబు 

వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు । డలుక సెడి సుచిత్తు. డయ్యె నొక్కొ! 208 
ప్రతిపదార్థం: వృద్దు= (వృద్దుడు), వయసుమళ్ళినవాడు (ధృతరాష్ట్రుడు); కొడుకు పలుకు, విని= కుమారుడి (దుర్యోధనుడి) 
మాట విని; [క్రూరుండు+ఐ= కనికరంలేనివాడై; పాప, బుద్దిన్‌+చేసి= పాపకరమైన దుష్ట్రబుద్దితో; మిమ్మున్‌= మిమ్మల్ని; 
భూతలంబు, వెలువరించి= భూమిరాజ్యంనుంచి వెడలగొట్టి; రాజ్యవిభవంబు= రాచరికపు పెంపు; కొని= కైకొని; ఇప్పుడు; 
అలుక, చెడి= కోపం తగ్గి; సుచిత్తుండు= మంచి మనస్సు కలవాడు; అయ్యెన్‌+ఒక్కొ= అయినాడేమొ! 


తాత్సర్యం: “కొడుకైన దుర్యోధనుడి మాట విని దుర్మార్గుడైన ముసలిరేడు ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యంనుండి 
వెడలగొట్టి రాజ్యవైభవం దక్కించుకొని ఇప్పుడైనా మీపట్ల కోపం విడిచి ప్రసన్నచిత్తు డయ్యాడా? 
ఆ. అద్దురాత్ముహృదయ మది యయఃపాషాణ । నిష్టురంబు; ధర్మనిధుల మిమ్ము 

నట్లు గొడుకు లెగ్గు లాడంగం బోయిన | వలదనండ కలహవాంఛ( జేసి. 209 
ప్రతిపదార్థం: ఆ+దురాత్ము= ఆ దుష్టమైన ఆత్మకలవాడి, అంటే ధృతరాష్టుడియొక్క; హృదయము= మనసు; అది; 
అయస్‌+పాషాణ, నిష్టరంబు= ఇనుమువలె రాయివలె కఠినమైనది; ధర్మ, నిధుల= ధర్మానికి నిధుల వంటి వారైన; 


మిమ్మున్‌= మిమ్మల్ని; అట్టు= ఆ రీతిగా; కొడుకులు= పుత్రులు; ఎగ్గులు+ఆడంగన్‌+పోయినన్‌= పరుష వాక్యాలు పలికినప్పుడు; 
కలహ, వాంఛన్‌+చేసి= దెబ్బలాడాలనే కోరికతో; వలదు+అనండు+అ= వలదని అనలేదు కదా! 


తాత్సర్యం: దురాత్ముడైన ధృతరాష్ట్రుడి హృదయం ఇనుం వంటిది, బండరాయి వంటిది. ధర్మనిధులైన మిమ్మల్ని 
తన కొడుకులు పరుషవాక్యాలు పలికినప్పుడు కలహకాంక్ష గల అతడు వాళ్లను వారించలేదుకదా! 


సీ, విమలహర్య్యంబుల విహరించువారల. | బ్రియమహార్ణాసన శయనరతుల( 
జందనాగురులిప్త చారుసర్వాంగుల । నతనరనాథసేవితుల మిమ్ము 
వనమున గ్రుమ్మరువారి(గా( గుశబ్రుసీ । శయనాభిరతుల(గా నియతరూక్ష 
భూరేణుధూసరీభూతవిగ్రహులయగా । ద్రుతవన్యమృగ నిషేవితులం గాంగ 


ఆ. నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప | శాంతి సేయుదాన? సకల భోగ 
విషయవిరతి(జేసి విధియును ధృతరాష్తు । నట్లు మీకు నహితుండయ్యె నొక్కొ! 210 


ప్రతిపదార్థం: విమల= నిర్మలాలైన; హర్మ్యంబులన్‌= మేడలలో; విహరించువారలన్‌= సంచరించేవారిని; (ప్రియ, 
మహత్‌+అర్హ+ఆసన+శయన, రతులన్‌= ఇష్టములైన, మిగుల తగినట్టివైన పీఠాలపై పరువులపై కోరిక కలిగి అనుభవించేవారిని; 
చందన+అగురు, లిప్త, చారు, సర్వ+అంగులన్‌= మంచిగంధంతో, అగరుతో పూయబడి మనోహరాలైన అన్ని అవయవాలు 
కలిగిన వాళ్ళను; నత, నరనాథ సేవితులన్‌, మిమ్ము= (దేహం) వంచి నమస్కరించిన రాజులచేత సేవించబడిన మిమ్మల్ని; 
వనమునన్‌+(క్రుమ్మరు వారి(గాన్‌= అడవిలో తిరుగాడే వాళ్ళనుగా; కుశ, (బ్రుసీ, శయన+అభిరతులన్‌+కాన్‌= దర్భలతో 
నేయబడిన చాపల పై పరుండటానికి ఆసక్తి గల వాళ్ళనుగా; నియత, రూక్ష, భూరేణు, ధూసరీ భూత విగ్రహులన్‌+కాన్‌= 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎల్లప్పుడు కఠినమైన దుమ్ముచేత ధూసరవర్లంతో కూడిన ఆకారాలు కలవారినిగా; ద్రుత, వన్య మృగ, నిషేవితులన్‌+కాన్‌+కన్‌= 
వడిగా పరుగెత్తే అడవిజంతువులచేత బాగా సేవించబడే వారినిగా; ఇట్టు= ఈ విధంగా; చూచి, చూచి; ఏను+ఎట్టు; 
చిత్త+ఉపశాంతి, చేయుదానన్‌= మనస్సుకు ఊరట కల్పించుకొనేది; సకల, భోగ, విషయ, విరతిన్‌+చేసి= సమస్తమైన సుఖాల 
నుండి, ఇం(దైయార్థాల నుండి (విశ్రాంతి) ఉడుకువ కల్పించి; విధియును= (బ్రహ్మదేవుడు సైతం; ధృతరా(ష్టు+అట్టు+అ= 
ధృతరాష్టుడివలెనే; మీకున్‌= మీకు; అహితు(డు+అయ్యెన్‌+ఒక్కొ= శత్రు. వైనాడేమో? 


తాత్పర్యం: నిర్మలమైన మేడలపై విహరించేవారు మీరు. ఉచితాసనాలపై మంచి పరుపులపై ఉండేవారు మీరు. 
చందనం, అగరు మున్నగు సుగంధ [ద్రవ్యాలు మైపూతలుగా వాడినవారు మీరు. వినములైన రాజులచేత సేవలు 
పొందినవారు మీరు. ఇప్పుడు ఈ అరణ్యంలో దర్భలపై శయనించటానికి ఇష్టపడటం, ధూళి ధూసరిత శరీరులై 
తిరుగాడటం, పరుగెత్తే వన్యమృగాలను వేటాడి బ్రతకటం మీ వంతు అయింది. అది చూచి నే నెట్టా ఓర్చుకొనగలను? 
(బ్రహ్మదేవుడు కూడ ఆ ధృతరాషుడివలెనే మీకు సకలసుఖాల యెడల విశ్రాంతి (ఉడుకువ) కల్పించి మీకు 
శత్రువైనాడా ఏమి? 
క. _ భవదాజ్ఞానిగళంబున6 । దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ 

యవరజు లిడుమల( బడి కడు. । జివికిరి చెబంబడిన సింహశిశువుల భంగిన్‌. 211 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= ఓరాజా! (ధర్మరాజా!); భవత్‌+ఆజ్ఞా, నిగళంబునన్‌+తవిలి= నీదైన ఆజ్ఞ అనే గొలుసులతో 
బంధించబడి; పరాక్రమము= శౌర్యం; విడిచి= వీడి; నీ+అవరజులు= నీతమ్ములు; (నీవు పుట్టిన తర్వాత పుట్టిన వారు); 
ఇడుమలన్‌+పడి; చెఖున్‌+పడిన= నిర్బంధించబడిన; సింహ శిశువుల, భంగిన్‌= సింగపు బిడ్డలవలె; కడున్‌+చివికిరి= మిక్కిలి 


గాసి చెందారు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! న్ఫీ ఆజ్ఞ అనే గొలుసులచేత బంధించబడి, పౌరుషం కోల్పోయి న్‌ తమ్ములు 
కట్టివేయబడిన సింహకిశోరాలవలె కష్టాలపాలయ్యారు. 


నిశేషం: అలం: రూపకం, ఉపమ. 


ఆ. పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి | నరుణ మగు భవత్పదాబ్దయుగము 
పరుషధాతుశిలలపై నిప్పు డరుగుట । నరుణ మయ్యె బర్వతాంతరముల. 212 


ప్రతిపదార్థం: పర, నరేంద్ర, మకుట, పద్మరాగ, ద్యుతిన్‌= ఇతర రాజుల కిరీటాలలోని పద్మరాగ మణుల కాంతిచేత; 
అరుణము+అగు= ఎగ్రనయిన; భవత్‌, పద+అబ్బ, యుగము= నీ పాద పద్మములజంట; పరుష, ధాతు, శిలలపైన్‌= 
కఠినమైన జేగురురంగు కల రాలపై; పర్వత+అంతరములన్‌= కొండల మధ్య; ఇప్పుడు+అరుగుటన్‌= ఇప్పుడు నడయాడటంచేత; 
అరుణము+అయ్యెన్‌= ఎర్రగా అయింది. 


తాత్పర్యం: అలనాడు ఇతరరాజుల కిరీటాలలోని పద్మరాగమణులచేత నీ పాదాలు ఎరుపెక్కాయి. (అంటే ఇతర 
రాజులు పద్మరాగమణులు పొదిగిన కిరీటాలు కల తమ తలలు వంచి ధర్మరాజుపాదాలకు (మొక్కేవారు. అప్పుడు 
సుకుమారాలైన ధర్మరాజుపాదాలలో ఎర్రని పద్మరాగమణుల కాంతులు (ప్రతిఫలించేవి). ఈనాడు నీవు కొండలమధ్య 
నడయాడటంచేత కఠినధాతుశిలలలోని ఎర్రరంగువలన నీ సుకుమారపాదాలు ఎరుపెక్కుతున్నాయి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 93 


విశేషం: అలం: విషమం. గైరికాదిధాతువులు కొండలలో లభించటం సుప్రసిద్ధం. ఆ ధాతు[ద్రవ్యాలు ఎ(ర్రరంగు కలిగి 


ఉంటాయి. 


క. అనవరత సౌఖ్యసంపదం । బెనుపొందుచు నుండు మీకు భీకర కాంతా 
ర నివాసాయాసంబుల । ననఘా! యిబ్దంగి నవయ నలమట వొడమెన్‌. 213 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! (ఓ ధర్మరాజా!); అనవరత, సౌఖ్యసంపదన్‌= ఎడతెగని సుఖాల విభవంతో; 
పెనుపొందుచున్‌+ఉండు, మీకు= విలసిల్లుతుండే మీకు; భీకర, కాంతార, నివాస+ఆయాసంబులన్‌= భయంకరమైన అడవిలో 
ఉండటంవలన ఏర్పడిన (శ్రమలతో; ఈ+భంగి= ఈ విధంగా; నవయన్‌= కృశించటంవల్ల; అలమట+పొడమెన్‌= చింత 
ఏర్పడింది. 


తాత్సర్యం: ఏ పాప మెరుగని ధర్మరాజా! ఎల్లప్పుడు సౌఖ్యాలను అనుభవించే మీకు భయంకరమైన అడవిలో 
నివసించటంచేత ఇట్టా క్లేశం దాపురించింది. 


వ. నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు పసిండితళిగల నిష్టాన్నంబులు గుడిచి తృప్తులయినం 
దద్దుక్తశేషం బుపయోగించుచుండు నీకు వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందు. 
గ్రోధంబు విడిచి యునికి యుచితంబు గాదు. 214 


ప్రతిపదార్థం: నిత్యంబునున్‌= (ప్రతిరోజూ; పదివేవురు= పదివేలమంది; బ్రాహ్మణులు; (బ్రహ్మవిదులు= (బ్రహ్మను తెలిసికొన్న 
వారు (జ్ఞానులు); పసిండితళిగలన్‌= బంగారు కంచాలలో; ఇష్ట+అన్నంబులు= ప్రియమైన ఆహారాలు; కుడిచి= ఆరగించి; 
తృప్తులు+అయినన్‌= తృప్తి చెందిన వారు కాగా; పిమ్మట; తద్‌+భుక్త శేషంబు= వారు తినగా మిగిలింది; ఉపయోగించుచుండు; 
నీకు; వన్యమూల ఫల+అశనంబులు= అడవిలోని వేళ్ళు, పండ్లు తిండిగా; ఉపయోగించుచున్‌= వాడుకొంటూ; అన్యుల+అందు= 
ఇతరుల పట్ట, అంటే శృత్రువులపట్ట; క్రోధంబు, విడిచి+ఉనికి= కోపం వీడి ఉండటం; ఉచితంబు, కాదు= సరైనదికాదు. 


తాత్సర్యం: ఇదివరలో ప్రతిదినము నీవు పదివేలమంది (బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులకు, బంగరుకంచాలలో 
విందుభోజనాలు పెట్టి, ఆ తర్వాత వారి భుక్తిశేషం ఆరగించేవాడివి. ఇప్పుడు అడవిదుంపలు, వేళ్ళు, పండ్లు నీ 
ఆహారం. నీకు ఇట్టి దుర్దశ తెచ్చిపెట్టిన నీ శత్రువులపై కోపం విడిచిపెట్టటం సరైనది కాదు. 

అ (లు అ రా లు = 


సీ పదివేల గజముల బలమున విలసిల్లు | ననిలసుతుండు కాజడవిలోన. 
గ్రుమ్మరి కాయలు. గూరలు దిని పేద । వడిన జూచియు, దీర్హబాహుయుగకుC 
డయ్యును బాహుసహస్రంబు కలిగిన | యర్హునుకంటె బలాధ్యుం డగుచు 
నేకవేగంబున నేనమ్ము లొక్కయ । మేసిన విధమున నేయ నేర్చు 


ఆ. నర్జునుండు వనమృగావలి( గలిసి యి । ట్లున్నః జూచియును సుఖోచితాత్ము 
లైన కవలు దీనులై యున్న జూచియు । నుపశమంబు. దాల్లి యుండ దగునె? 215 


ప్రతిపదార్థం: పదివేల గజముల= పదివేల ఏనుగుల; బలమున, విలసిల్లు= బలంతో ఒప్పే; అనిల సుతుండు= భీముడు 
(వాయుపుత్రుడు); కాజడవిలోనన్‌= దట్టమైన అడవిలో; క్రుమ్మరి= తిరిగి; కాయలున్‌+కూరలు; తిని, పేద+పడినన్‌+చూచియు= 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిక్కిపోవటం చూచి కూడ; దీర్భబాహు, యుగళు(డు+అయ్యును= పొడవైన చేతులు రెండే కలవాడైనప్పటికీ; బాహు, 
సహస్రంబు, కలిగిన= వేయి చేతులు ఉన్న; అర్జునుకంటె= కార్తవీర్యార్డునుడి కంటె; బల+ఆఢ్యుండు+అగుచున్‌= శక్తి కలిగి 
ఉన్నవాడవుతూ (అంటే మిక్కిలి పరాక్రమవంతుడవుతూ); ఏక, వేగంబునన్‌= ఒకే వడితో; ఏను+అమ్ములు= అయిదు 
బాణాలు; ఒక్క+అమ్ము+ఏసిన, విధమునన్‌= ఒకే బాణాన్ని ప్రయోగించినట్టు; ఏయ, నేర్చు+అర్జునుండు= ప్రయోగించే 
నేర్ప్చుగల అర్జునుడు; వన, మృగ+ఆవలిన్‌= అడవి జంతు సముదాయాలతో; కలిసి; ఇట్టు+ఉన్నన్‌+చూచియును= ఈ 
విధంగా నివసించటం చూచి కూడ; సుఖ+ఉచిత+ఆత్ములు+ఐన= సౌఖ్యం పొంద దగిన ఆత్మలు కలవారైన; కవలు= జంట 
బిడ్డలు (నకులసహదేవులు); దీనులు+ఐ+ఉన్నన్‌+చూచియున్‌= అర్హులై ఉండటం చూచికూడా; ఉపశమంబున్‌= ఓర్పును; 
తాల్చి+ఉండన్‌+తగునె= పూని ఉండటం సరియా? 


తాత్పర్యం: పదివేల ఏనుగుల బలం కల భీముడు కారడవిలో కాయలు కూరలు తిని మిక్కిలి చిక్కిపోయి 
ఉన్నాడు. పొడవైన రెండు చేతులు కలవాడైనా, వేయిచేతులు కల కార్తవీర్యార్డునుడికంటె బలవంతుడై, ఒకేసారి 
సమానవేగంతో అయిదు బాణాలు ఒకే బాణంలా వేయగల నేర్పు ఉన్న ఈ అర్జునుడు అడవిజంతువుల మధ్య 
తిరుగాడుతున్నాడు. సౌఖ్యాలు అనుభవించదగిన నకుల సహదేవులు దీనులై తిరుగాడుతున్నారు. ఇదంతా చూస్తూ 
నీవు ఓర్పు వహించి ఊరకుండటం న్యాయమా? 


వ. _ క్షమయును దేజంబును నయ్యయికాలంబుల. బ్రయోగింపనేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు 
లేవను నీ యర్ధం బితిహాసంబున వినంబడు; క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి 
చెప్పు మని బలీంద్రుండు దొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.21 6 


ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పును; తేజంబునున్‌= ప్రతాపమును; ఆ+అయి, కాలంబులన్‌= ఆయా సమయాలలో; 
ప్రయోగింపనేరని= ఉపయోగించ జాలని; రాజునకున్‌= (ప్రభువుకు; (ప్రజా+అనురాగ, ప్రతాపంబులు, లేవు+అను= ప్రజలయొక్క 
'ప్రేముడి, పరాక్రమం, ఉండవు అనే; ఈ+అర్థంబు= ఈ భావం; ఇతిహాసంబునన్‌= జరిగిన చరిత్రలో; వినంబడున్‌= 
వినబడుతున్నది; క్షమా, తేజంబులలోనన్‌= ఓర్పు ప్రతాపాలలో; ఏ+అది= ఏది?; విశేషంబు= గొప్పది; దానిని+అ= దానినే; 
నిర్ణయించి, చెప్తుము= నిశ్చయించి తెలిపేది; అని; బలి+ఇంద్రుండు= బలి చక్రవర్తి; తొల్లి= పూర్వకాలంలో; తన 
పితామహుండు+అయిన= తన తాతగారైన; |ప్రహ్లోదున్‌= ్రహ్హాదుడిని; అడిగినన్‌; ఆతండు= ఆ (ప్రహ్లాదుడు; బలీంద్రునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
(30) 


తాత్సర్యం: క్షమ గొప్పదా? తేజస్సు గొప్పదా? క్షమాతేజస్సులను ఆయా సమయాలలో అవసరాలనుబట్టి 
ఉపయోగించటం తెలియని రాజు ప్రజాభిమానం, ప్రతాపం కోల్ఫోతా డని ఇతిహాసంలో వినబడుతున్నది. పూర్వకాలంలో 
బలీంద్రుడు తన తాతఅయిన ప్రహ్లాదుడిని ఈ ్రశ్ననే- అంటే, క్షమగొప్పదా? తేజం గొప్పదా? నిశ్చయించి 
చెప్పవలసిందని - అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి ఇట్టా చెప్పాడు. 


ఆ. 'క్షమయ తాల్చియుండ. జన దెల్ల ప్రొద్దు దే । జంబ తాల్టియుండ6 జనదు పతికి; 
సంతతక్షముండు సంతతతేజుండు । నగుట దోష మందు రనఘమతులు. 217 


ప్రతిపదార్థం: పతికి= ప్రభువుకు; క్షమ+అ= క్షమ మాత్రమే (ఓర్పు ఒక్కటే); ఎల్ల (ప్రొద్దున్‌= అన్ని సమయాలలోను; 
తాల్చియుండన్‌+చనదు= పూని ఉండరాదు; సంతతక్షముండు= ఎల్లప్పుడు ఓర్పునే కలిగి ఉండేవాడు; సంతత తేజుండున్‌= 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 95 


ఎల్లప్పుడు ప్రతాపమే వహించేవాడు; అగుట; అనఘ, మతులు= పాపరహితులైన బుద్ధిమంతులు; దోషము+అందురు= తప్పు 
అని చెపుతారు. 


తాత్సర్యం: సర్వకాల సర్యావస్థలలోనూ ఓర్పు వహించటం తప్పు. అట్టే ఎప్పుడూ ప్రతాపం చూపటం కూడా తప్పే. 
ప్రభువైనవాడు సంతతక్షముడు, సంతతతేజుడు కాకూడదని, అది దోషమని పెద్దలు చెపుతారు. 


వ. అది యెట్లనిన నిత్యక్షమాన్వితుండయిన వానికి భృత్యులు వెజవక యవమానంబు సేయుదు; రర్భంబుల 
యం దధికృతులైన వారలు ధనంబు లపహరించి దర్పంబు సూపుదురు; మణీ నిత్యతేజో ౨_ ధికుండైన వా 
డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతంబైన సర్పంబునుం బోలె నెప్పుడు నుద్వేగ 
కరుం డగుం; గావున గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది. యథాకాల కల్పిత క్షమా 
తేజుందైన వానికి నుభయలోకసిద్ధి యగు నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది 


యిట్లనియె. 218 


ప్రతిపదార్థం: అది, ఎట్టు+అనిన; నిత్య, క్షమా+అన్వితుండు+అయినవానికిన్‌= ఎల్లప్పుడును ఓర్పుతో కూడి ఉండేవాడికి; 
భృత్యులు= సేవకులు; వెణవక= భయపడక; అవమానంబు+చేయుదురు= అవమానం చేస్తారు; అర్థంబులు+అందు= 
ధనాలలో; అధికృతులు+ఐన, వారలు= నియోగించబడినవారు; ధనంబులు+అపహరించి= డబ్బు దొంగిలించి; దర్శంబు, 
చూపుదురు= గర్వం ప్రదర్శిస్తారు; మటి; నిత్య, తేజస్‌+అధికుండు+ఐనవాండు= ఎల్లప్పుడు ప్రతాపంలో వెలుగొందుతూ 
అతిశయించేవాడు; అతి, క్రూర, దండంబునన్‌= మిక్కిలి కఠిన శిక్షలు వేయటంచేత; సర్వ, జన, సంతాపంబు+చేయుచున్‌= 
అందరు జనులకు తీవ్రమైన వేదన కల్పిస్తూ; గృహ, గతంబైన= ఇంటిలో ఉన్నట్టి; సర్పంబును+పోలెన్‌= పామువలె; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉద్వేగ, కరుండు+అగున్‌= ఆరాటం కలిగించేవాడు అవుతాడు; కావునన్‌= కాబట్టి; కాల+ 
ఉచితంబులు+కాన్‌= సమయానుకూలాలుగా; క్షమాతేజంబులు= ఓర్పును, (ప్రతాపాన్ని; కల్పించునది= (ప్రదర్శించేది; యథా, 
కాల, కల్పిత, క్షమా, తేజుండు+ఐనవానికిన్‌= సమయానుకూలంగా ఓర్పు, ప్రతాపం చూపించేవాడికి; ఉభయలోకసిద్ధి= 
రెండులోకాలలో విజయం (ఐహికాముష్మిక సిద్ది); అగును+అని; బలీం(ద్ర, ప్రహ్లాద, సంవాదంబు+చెప్పి; వెండియు= మరల; 
ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: దాన్ని వివరించి చెప్పితే - ఎల్లప్పుడు ఓర్పు చూపేవాడిని చూచి సేవకులు భయపడరు; పైగా 
అవమానిస్తారు. ధనానికి సంబంధించిన విషయాలలో నియమించబడిన అధికారులు ధనాలను అపహరిస్తారు; పైగా 
గర్వాన్ని ప్రదర్శిస్తారు. ఇక సదా తేజస్సునే ప్రదర్శించేవాడు మిక్కిలి కఠినశిక్షలు విధించటం చేత జనుల కందరికీ 
తీవ్రవేదన కలిగిస్తాడు. ఇంటిలో ఉన్న పామువంటి వాడయి నిరంతరం ఆరాటం కలిగిస్తాడు. కాబట్టి 
సమయానుకూలంగా క్షమ, తేజం ప్రదర్శించేవాడే ఐహికాముష్మికసిద్దిని పొందగలడు” అని బలిచ(క్రవర్తికి ప్రహ్లాదుడికి 
మధ్య జరిగిన సంభాషణ వివరించి, మరల (ద్రౌపది ధర్మరాజుతో ఇట్టా అన్నది. 
తే. “ఆది నపరాధ మొక్కటి యైన నదియు । నల్పమైనను క్షమియించు నదియు. గాక 

చెనసి యపరాధములు పెక్కు సేయుచున్న । పాపకౌరవ్యులకు సహింపంగ నేల? 219 


ప్రతిపదార్థం: ఆదిన్‌= మొదట; అపరాధము= తప్పు; ఒక్కటి+ఐనన్‌= ఒకటి మాత్రమే చేస్తే, అదియున్‌+అల్పము+ఐనను= 
అది చిన్న తప్పు మాత్రమే ఐనచో; క్షమియించు+అదియున్‌= క్షమించదగినది; కాక= అట్టాకాక; చెనసి= ఎదిరించి; అపరాధములు= 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


తప్పులు; పెక్కు= అనేకాలు; చేయుచున్న= చేస్తున్న; పాప కౌరవ్యులకు= పాపులైన కౌరవులపట్ట; సహింపంగన్‌+ఏల= 
ఎందుకు క్షమ చూపించాలి? 


తాత్సర్యం: 'మొదట ఏదో ఒక తప్పు చేస్తే- ఆ తప్పు చిన్న తప్పు మాత్రమే అయితే- క్షమించవచ్చును గాని, 
ఎదిరించి వరుసగా పెక్కు తప్పులు చేస్తున్న పాపులైన కౌరవులను క్షమించట మెందుకు? 


విశేషం: 'క్షమియించునదియుణగాకి- అనే పాఠం సందేహాస్పదంగా ఉన్నది. ఎవరు? రాజు లేక జనుడు అని చెప్పాలి. 
'క్షమియింపుము' అని ఉండవచ్చు. వావిళ్లప్రతిలో 'క్షమించునదియగాకి- అనే పాఠాంతరం ఉన్నది. 'క్షమియించునదియ - 
కాకి అనే ఈ పాఠం ఉచితమే. క్షమింపనే వలయును, అట్టు కాకయును; అని అర్థం చెప్పవచ్చును. 
క. ఇది తేజంబున కవసర; | ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు 

ర్మదు లగు సుయోధనాదుల | నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్‌.' 220 


ప్రతిపదార్థం: ఇది; తేజంబునకు+అవసరము= (ప్రతాపం చూపటానికి తగిన సమయం; ఒక్క+ఇంచుక= కొంచెంగా; ఉదిత 
(కోధుండవు+అగుము+అ= ఉదయించిన కోపం కలవాడివి కమ్ము; దుర్మదులు+అగు= చెడుగర్వం కల; సుయోధన+ఆదులన్‌= 
దుర్యోధనుడు మున్నగువారిని; అదయులన్‌= దయలేనివారిని; నీ తమ్ముల్‌= నీ సహోదరులు; ఉ(గ్రులు+ఐ= భయంకరులై; 
వధియింతురు= చంపగలరు. 


తాత్సర్యం: ఇది తేజం (ప్రదర్శించటానికి అనువైన సమయం. ఒకింత కోపం తెచ్చుకొమ్ము. దుర్మదులైన 
దుర్యోధనాదులను నీ తమ్ములు భయంకరులై సంహరించగలరు.' 


వ. అనిన ధర్మరా జిట్లనియె. 221 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ద్రౌపది చెప్పగా; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అని (ద్రౌపది చెప్పగా, ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


సీ, 'క్రోధంబు పాపంబు, గ్రోధంబునన చేసి । యగు జువ్వె ధర్మకామార్ధ హాని. 
గడు(ర్రోధి గర్భంబు గానండు, క్రుద్దుండు । గురునైన నిందించు, గ్రుద్దు(డైన 
వా డవధ్యులనైన వధియించు, మతి యాత్మ । ఘాతంబు సేయంగ. గడంగుం గ్రుద్దుం 
డస్మాద్భశులకు ధర్మానుబంధుల కిట్టి । క్రోధంబు దాల్లుట గుణమె చెపుమ? 


ఆ. యెటుక గల మహాత్తుం డెటుకయ న్లలముల । నారు గ్రోధ మను మహానలంబు(, 
గ్రోధవర్ణితుండు గుటుకొని తేజంబు । దాల్లు దేశకాలతత్త్వ మెటింగి. 222 


ప్రతిపదార్థం: కోధంబు= కోపం; పాపంబు= పాపం (దురితం, చెడ్డది); (కోధంబునన్‌+అ+చేసి= కోపంచేతనే; ధర్మ, 
కామ+అర్హ, హాని= ధర్మానికి, కామానికి, అర్థానికి చేటు; అగున్‌+చువ్వె= అవుతుంది సుమా! (అంటే పురుషార్థాలకు 
మూడింటికి (క్రోధంవలన కీడు కలుగుతుందని భావం); కడున్‌+(క్రోధి= మిక్కిలి కోపం పొందినవాడు; కర్ణంబు+కానండు= 
కర్తవ్యాన్ని చూడలేడు; (క్రుద్దుండు= కోపించినవాడు; గురున్‌+ఐన= గురువునైనను; నిందించున్‌= తెగడుతాడు; (క్రుద్దు(డు+ 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 97 


ఐనవాండు= ఆ(గ్రహించినవాడు; అవధ్యులను+ఐనన్‌= చంపదగనివారిని సయితం; వధియించున్‌= చంపుతాడు; మటణీ= ఇంక; 
క్రుద్దుడు= కోపించినవాడు; ఆత్మఘాతంబు+చేయంగన్‌+కడంగున్‌= ఆత్మహత్యకు పాల్పడతాడు; అస్మాదృపలకున్‌= నా 
వంటివారికి; ధర్మ+అనుబంధులకున్‌= ధర్మంతో ముడివడిన వారికి; ఇట్టి, (క్రోధంబు= ఇటువంటికోపం; తాల్చుట= వహించటం; 
గుణము+ఎ= మంచిగుణం అవుతుందా; చెపుము+అ= చెప్పుము; ఎతుక+కల, మహత్‌+ఆత్ముండు= జ్ఞానం కల గొప్పవాడు; 
ఎజుక+అన్‌+జలములన్‌= జ్ఞాన మనే నీళ్ళతో; (క్రోధము+అను, మహా+అనలంబున్‌= కోపమనే పెనుమంటను; ఆర్భున్‌= 
ఆర్పివేస్తాడు; (కోధవర్ణితుండు= (కోధంచేత విడువబడినవాడు (కోపాన్ని విడనాడినవాడు); గుజుకొని= ప్రయత్నించి; దేశ, 
కాల, తత్త్యము+ఎటీంగి= దేశ సమయాలయొక్క స్వభావం తెలిసికొని; తేజంబు= (ప్రకాశాన్ని; తాల్చున్‌= ధరిస్తాడు. 


తాత్సర్యం: “కోపం గొప్ప పాపం. కోపంవలన మూడు పురుషార్థాలకు- ధర్మానికి, అర్థానికి, కామానికి కీడు 
సంభవిస్తుంది కదా! మిక్కిలి కోపించినట్టివాడు కర్తవ్యాన్ని గ్రహించజాలడు. కోపి గురువు నైనను నిందిస్తాడు. కోపం 
చెందిన వాడు చంపకూడనివారిని సయితం చంపివేస్తాడు; అంతేకాదు. ఆత్మహత్యకుకూడ పాల్పడతాడు. ధర్మంతో 
ముడివడిన నడవడిక కల నాబోటివారికి కోపంవహించటం తగునా? నీవే చెప్పుము. జ్ఞాని అయిన మహాత్ముడు 
జ్ఞానమనే నీటితో కోపమనే పెనుమంటను చల్లార్చుతాడు. (క్రోధం విడనాడినవాడు సమయ సీమల నిజస్వభావం 
తెలిసికొని తేజస్వి అవుతాడు. 


విశేషం: అలం: రూపకం. 


క. క్షమ గల వానికి. బృథ్వీ । సమునకు నిత్యంబు విజయసంసిద్ది యగున్‌; 
క్షమి యైనవాని భుజవి । క్రమము గడున్‌ వెలయు సర్వకార్యక్షమమై. 223 


ప్రతిపదార్థం: క్షమ కలవానికిన్‌= ఓర్పు ఉన్నవాడికి; పృథ్వీసమునకున్‌= భూదేవితో సమానుడైన వాడికి; నిత్యంబు= ఎల్లప్పుడు; 

విజయ, సంసిద్ది= విశేష జయపప్రాప్తి అంటే గొప్పవిజయం కలగటం; అగున్‌= ఏర్పడుతుంది; క్షమి+ఐనవాని= క్షమావంతుడి 
ఠా oa oa 

యొక్క; భుజ, విక్రమము= బాహుబలం, అంటే పరాక్రమం; సర్వ, కార్య, క్షమము+ఐ= అన్ని పనులకు సరిపడేటటువంటిదై; 

కడున్‌= మిక్కిలి; వెలయున్‌= ఒప్పుతుంది. 


తాత్సర్యం: భూదేవితో సమానుడైన ఓర్పు కలవాడికి సదా విజయం సిద్దిస్తుంది. క్షమావంతుడి పరాక్రమం అన్ని 
సమయాలలోను కార్యసాధకమై రాణిస్తుంది. 


విశేషం: క్షమాశక్తికి ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఉదాహరణ (ప్రాయమైంది భూదేవి. “క్షమయా ధరిత్రీ” అని తెలుగువారి 
సంభాషణలలో సాధారణంగా వినిపిస్తుంది. భూదేవికి గల పేర్లలో “క్షమా” అనేది సార్థకమైనది, (ప్రసిద్దమైనది. 


వ. తేజఃప్రభవంబులైన యమర్న దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద 
వీర్యవంతంబులగు(; దొల్లి కశ్యపగీతలైనగాథలయందీ యర్హంబు వినంబడు, వినుము; వేదంబులు 
యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగమంతయు క్షమయంద 
నిలిచినవి; తపస్స్వాధ్యాయ యజ్ఞకర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు 
వడయుదు; రదియునుంగాక, కృష్ణ ద్వైపాయన భీష్మ విదుర కృపద్రోణ సంజయ ప్రభృతులు నా యుపశమంబ 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


కీర్తింతు; రుపశమ హీనుండయిన దుర్యోధను కారణంబున ధార్తరాష్తుల కల్లం బ్రకయం బగు' ననిన ద్రౌపది 
వెండియు నిట్లనియె. 224 


ప్రతిపదార్థం: తేజస్‌+(ప్రభవంబులు+ఐన= తేజస్సునుండి పుట్టిన; అమర దాక్షిణ్య, శౌర్య, శీఘ్రత్వంబులు+అను= అసహనం 
(కోపం), దయ, పరాక్రమం, వేగం అనే; నాలుగు, గుణంబులు= నాలుగు లక్షణాలు; క్షమావంతునందు+అ= ఓర్పుకల 
వాడియందు మాత్రమే; వీర్యవంతంబులు+అగున్‌= బలం కలవి అవుతాయి; తొల్లి= పూర్వం; కశ్వపగీతలు+ఐన, గాథల+అందు= 
కశ్యపుడిచే చెప్పబడిన (ప్రబోధకాలు అయిన కథల్లో; ఈ+అరంబు= ఈ భావం; వినంబడు; వినుము; వేదంబులు, 
యజ్ఞంబులు, శౌచంబును, సత్యంబును, విద్యయు, ధర్మువు= వేదాలును, యజ్ఞాలును, పారిశుద్ద్యమును, నిజమును, 
చదువును, ధర్మమును; స, చర+అచరంబు+అయిన, జగము+అంతయు= కదలేటి, కదలనట్టి వాటితో కూడిన ప్రపంచమంతయు; 
క్షమయందు+అ= ఓర్పునందు మాత్రమే; నిలిచినవి; తపస్‌+స్వాధ్యాయ, యజ్ఞకర్తలయు= తపస్సు, వేదాన్ని అభ్యసించటం, 
(వేదాధ్యయనం) యజ్ఞాలు- చేసిన వారి యొక్కయు; (బ్రహ్మ విదులయున్‌= జ్ఞానులయొక్కయు; పడయు, పుణ్య, గతులు= 
పొందే పుణ్య పదవులు; క్షమావంతులు= ఓర్పుకల వాళ్ళు; పడయుదురు= పొందుతారు, అదియునున్‌+కాక= అంతమాత్రమేకాక; 
కృష్ణద్వైపాయన, భీష్మ విదుర, కృప, (ద్రోణ, సంజయ, (ప్రభృతులు= వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, ద్రోణుడు, 
సంజయుడు మున్నగువారు; నా, ఉపశమంబు+అ= నా ఓర్పునే; కీర్తింతురు= పొగడుతారు; ఉపశమ, హీనుండు+అయిన= 
ఓర్పులేనివాడయిన; దుర్యోధను, కారణంబునన్‌= దుర్యోధనుడి మూలంగా; ధార్తరాష్టులకు+ఎల్లన్‌= ధృతరాష్ట్రుడి కుమారుల 
కెల్లరకు; ప్రళయంబు+అగున్‌= వినాశనం దాపురిస్తుంది; అనినన్‌= అని చెప్పగా; (ద్రౌపది; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: కోపం, దయ, పరా[క్రమం, వేగం అనే నాలుగు గుణాలు తేజంనుంచి పుట్టాయి. క్షమావంతుడి పట్ల 
బలం కలవిగా పరిణమిస్తాయి - అని కశ్యపగీతలలో ఉన్నది. వేదాలు, యజ్ఞాలు, శౌచం, సత్యం, ధర్మం, విద్య, 
సమస్త చరాచర జగత్తు క్షమమీదే నిలుస్తాయి. బ్రహ్మజ్ఞానులున్నూ, తపస్సు, వేదాధ్యయనం చేసిన యజ్ఞకర్తలున్నూ 
పొందే ఉత్తమగతులను క్షమావంతులు పొందగలరు. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, కృపుడు, (ద్రోణుడు, సంజయుడు 
మున్నగు ధర్మాత్ములు నా క్షమాగుణాన్నే పొగడుతారు. దుర్యోధనుడి క్షమాహీనతవలన ధార్తరాష్టుల కెల్ల వినాశనం 
ఏర్పడగలదు” అని చెప్పిన ధర్మరాజుతో ద్రౌపది ఇట్టా పలికింది. 


విశేషం: మహాభారతంలో భగవద్గీతతోపాటు పెక్కు గీతలు ఉన్నాయి. మరికొన్ని గీతల (ప్రశంస ఎడనెడ కన్పిస్తుంది. నన్నయ 
మహాకవి పీఠికలో ఉద్దోషించినట్లు - మహాభారతాన్ని వ్యాసమహర్షి విశ్వ జనీనమైన విజ్ఞాన సర్వస్వంగా తీర్చి దిద్దాడు. 
మహాభారతం సర్వదర్శనసమాహారంగా (ప్రశస్తి కాంచటానికి కారణం, అందులో విప్రతిపన్నాలుగా కనిపించే విభిన్నవాదాలు 
సంవాదరూపంలో పొందుపరచబడటం. వాటిలో (ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం ఒకటి. 


మధ్యాక్కర. 
“'కమయంద చిత్తంబు నిల్పి నిర్గ్ణతకల్మషబుద్ది( 
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్ము నిన్ను 
నమర ధర్మంబు రక్షించు. బ్రీతితో నని శత్రులందు 
సమబుద్ధి సేయంగఈ. జనునె నీకు నజాతశత్రుండ! 225 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 99 


ప్రతిపదార్థం: అజాతశత్రుండ!= శత్రువులు లేనట్టివాడా ఓ ధర్మరాజా!; క్ల్షమయందు+అ= ఓర్పునందే; చిత్తంబు, నిల్పి= 
మనస్సు ఉంచి; నిర్గత, కల్మష, బుద్దిన్‌= పోయిన పాపాలుకల బుద్దితో; క్రమమునన్‌= వరుసతప్పక; ధర్మువునందు+అ= 
ధర్మంలో మాత్రమే; వర్తిల్లు= నడుచుకొనే; కరుణా+ఆత్మున్‌= దయామయుడైన; నిన్నున్‌; అమరన్‌= ఒప్పగా; ధర్మంబు= 
ధర్మం; (పీతితోన్‌= అనురాగంతో; రక్షించున్‌= కాపాడగలదు; అని; నీకున్‌; శత్రులందు= విరోధులపట్ల్ట; సమబుద్ది= 
బుజువైన బుద్ది; (శత్రుత్వం లేని మనస్తత్వం); చేయంగన్‌+చనునె= అవలంబించటం సరైనదవుతుందా? 


తాత్సర్యం: 'అజాత శత్రుడవైన ధర్మరాజా! నిర్మలమైన బుద్దితో ఓర్పునందే మనస్సును లన్షంచేసి నీవు ధర్మంలో 
ప్రవర్తిస్తున్నావు. అటువంటి కరుణామయుడవైన నిన్ను ఆ ధర్మమే ప్రీతితో కాపాడగలదన్న విశ్వాసంతో, శత్రువులయెడల 
సమబుద్ది వహించడం నీకు తగునా? 


విశేషం: (ద్రౌపదివాదం, ధర్మరాజుపై సునిశితవిమర్శగా స్టూలదృష్టికి గోచరించినా, సూక్ష్మదృష్టికి ధర్మరాజు ఎట్లా సార్థకనాముడు 
అయ్యాడో, అతడికి ఎట్టా అజాతశత్రుడు అనే బిరుదు ఏర్పడిందో తెల్లమవుతున్నది. వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం 
చూడండి. 


ఆ. ధర్మదూరులైన ధార్తరాష్తులయంద । ధర్ము వేమి సేయు ధరణినాథ! 
నికృతిపరులయందు నికృతి సేయనివారు । వారి నికృతింజేసి వధ్యు లండ్రు. 226 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా! (ఓ ధర్మరాజా; ధర్మ, దూరులు+ఐన= అధర్మపరులైన (ధర్మానికి దూరంగా ఉన్నవారైన); 
ధార్తరాష్ట్రులయందు+అ= ధృతరాష్ట్రుడి కొడుకులందే; ధర్మువు= ధర్మం; ఏమి, చేయున్‌= ఏం చేయగలదు? (అధర్మువు= 
అధర్మం ఏమి చేయకలదని కూడ చెప్పవచ్చును); నికృతి పరుల యందు= మోసగాండ్రపట్ట; నికృతి, చేయనివారు= మోసంగా 
ప్రవర్తించనివారు; వారి, నికృతిన్‌+చేసి= వారి మోసంవలన; వధ్యులు= చంపదగినవారు; అం(డ్రు= అని అంటారు. 


తాత్సర్యం: ఓ రాజా! అధర్మవర్తనులైన ధార్తరాష్రులపట్ల నీ ధర్మం ఏమి చేయగలదు? (అధర్మం చేసినా దోషం 
లేదు). వంచకులపట్ట వంచనతో (ప్రవర్తించనివారు, వారి వంచనచేత చంపదగినవారవుతారని పెద్దల అభిప్రాయం. 


విశేషం: అనుదురు - అందురు - అండురు - అండ్రు. కర్త పెద్దలు. 


క. ఆర్యులకు విహీనతయు న । నార్యుల కున్నతియు( జేసి యవినీతు(డ వై 

కార్యము దప్పితి; నీకు న । నార్యులు చుట్టములె, యార్యు లరులె విధాతా!” 227 
ప్రతిపదార్థం: విధాతా!= ఓ (బ్రహ్మదేవుడా!; ఆర్యులకున్‌= పూజ్యులైనవారికి; విీహీనతయున్‌= తక్కువతనాన్నీ; అనార్యులకు= 
అపూజ్యాలకు, అంటే దుష్టులకు; ఉన్నతియున్‌= అభ్యుదయాన్ని; చేసి= కల్పించి; అవినీతుండవు+ఐ= నీతి లేని వాడివై; 
కార్యము+తప్పితి(వి)= కర్తవ్యాన్ని ఉజ్జగించావు; నీకు; అనార్యులు= అపూజ్యులు; చుట్టములు+ఎ= బంధువులా?; ఆర్యులు= 
మహానుభావులు; అరులు+ఎ= శత్రువులా? 


తాత్సర్యం: (ఈవాక్యాలు (ద్రౌపది, బ్రహ్మదేవుడిని సంబోధించి పలికినవి. ఇది (ద్రౌపది స్వగతం. ధర్మరాజు 
వినాలనే (ద్రౌపది తన ఆంతరంగిక భావాన్ని బహిర్గత మొనరించింది.) “ఓ బ్రహ్మదేవుడా! ఆర్యులకు లేమిని, 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనార్యులకు అభ్యుదయాన్ని చేకూరుస్తున్నావు ఈ రీతిగా నీతిని అతిక్రమించి, నీ కర్తవ్యాన్ని వదలిపెట్టావు కదా! 
నీకు అనార్యులే బందుగులా? ఆర్యులు శత్రువులా? 


వ. అని, విధాతృని ధర్మువు నాక్షేపించు ద్రౌపదిం జూచి ధర్మ రాజిట్లనియె; 'నాస్తికులయట్లు ధర్మాభిశంకినివై దైవ 
దూషణంబు సేసెదు; శిష్టచరితంబైన ధర్మంబు నధిక్షేపించుచున్న దుర్శతికిం బ్రాయశ్లిత్తంబు లేదు; ధర్మువు 
దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ట నారద ప్రభృతులం బరమయోగధరులం 
బ్రత్యక్షంబ చూచెదము; వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు; రన్యు లన్యాయంబు సేసి రేనియు నే నేల 
ధర్మువు దప్పుదు? 228 


ప్రతిపదార్థం: అని; విధాతృని= (బ్రహ్మదేవుడి యొక్క; ధర్మువున్‌= ధర్మాన్ని; ఆక్షేపించు= తెగడుతున్న; (ద్రౌపదిన్‌+చూచి= 
ద్రౌపదిని చూచి; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌; నాస్తికుల వలె; ధర్మ+-అభిశంకినివి+ఐ= ధర్మం పట్ట సందేహం కలదానివై; దైవ 
దూషణంబు= దైవాన్ని దూషించటం; చేసెదు= చేస్తున్నావు; శిష్ట, చరితంబు+ఐన= మంచివారి నడవడి అయిన; 
ధర్మంబున్‌+అధిక్షేపించుచున్న, దుర్మతికిన్‌= ధర్మాన్ని దూషిస్తున్న దుష్ట్రబుద్దికి; ప్రాయళ్చిత్తంబు= (నిష్కృతి కల్పించే) 
విరుగుడు; లేదు; ధర్మువు, తప్పక= ధర్మమార్గాన్ని అతిక్రమించక; నిత్యులు+ఐ, జీవించుచు+ఉన్న= ఎల్లప్పుడు జీవిస్తున్న 
(బ్రతుకుతున్న); మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్ట నారద ప్రభృతులన్‌= మైత్రేయుడు, మార్కండేయుడు, వ్యాసుడు, 
వసిష్టుడు, నారదుడు మున్నగు వారిని; పరమయోగ ధరులన్‌= గొప్ప యోగులను; (ప్రత్యక్షంబు+అ= మన కనులముందే; 
చూచెదము= చూస్తున్నాం; వీరు+ఎల్లన్‌= వీరందరున్నూ; నన్ను; ధర్మపరుండు+అని= ధర్మ నిష్ట కలవాడని; మన్నింతురు= 
గౌరవిస్తారు; అన్యులు= ఇతరులు; అన్యాయంబు+చేసిరి+ఏనియు= అన్యాయం చేసినప్పటికిని; నేను+ఏల= నేనెందుకు; 
ధర్మువు= ధర్మాన్ని; తప్పుదున్‌= మీరుతాను? 


తాత్పర్యం: (ఇక్కడ ధర్మరాజు తన జీవితతత్తాన్ని వివరించాడు. ఇది (ద్రౌపదివాదానికి పూర్వపక్షం). (ద్రౌపదితో 
ధర్మరాజు ఇట్టా అన్నాడు: 'నాస్తికుల వలె ధర్మాన్ని మిగుల సందేహిస్తూ దైవదూషణ చేయట మెందుకు? శిష్టజనుల 
నడవడియైన ధర్మాన్ని నిందించే దుర్చుద్దికి నిష్ఫృతి లేదు. ధర్మాత్ములైన మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్ట 
నారద ప్రభృతులు నన్ను ధర్మపరుడని గొారవిస్తున్నారుకదా! అట్టి పరమ యోగీశ్చరులను మనం మన కనుల ముందే 
చూస్తున్నాం. శిష్టచరితమే ప్రత్యక్ష ధర్మం. ఇతరులు నాపట్ల అన్యాయంగా (ప్రవర్తించినా నే నెందుకు ధర్మాన్ని 
తప్పాలి? 


విశేషం: నాస్తికుడు అనే శబ్దానికి 'లేదు' అని చెప్పేవాడు అనిన్నీ; ఆస్తికుడు అనే శబ్దానికి 'ఉన్నది' అని చెప్పువాడు అనిన్నీ 
వాచ్యార్థం. ప్రాచీన భారతీయ వాజ్మయంలో 'నాస్తికుడు' అంటే వేదప్రామాణ్యాన్ని అంగీకరించనివాడు అనిన్నీ, “ఆస్తికుడు” 
అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినవాడు అనిన్నీ రూఢ్యర్థం. ఆధునిక వ్యవహారంలో నాస్తికుడంటే దేవుడు లేడనే 
వాడనిన్నీ, ఆస్తికు డంటే దేవుడు ఉన్నాడనేవాడనిన్నీ పలువురు భావిస్తున్నారు. (ద్రౌపది నాస్తికురాలు కాదు. 'నాస్తికుల యట్లు 
ఆమె వాదించటం ధర్మరాజుకు నచ్చలేదు. మహాభారతంలో అన్ని వాదాలకు యథోచితంగా వివరణ ఉన్నది. తుదకు తీర్పు 
చెప్పవలసింది సహృదయులైన చదువరులే. 


క _ ధీరమతియుక్తిం జేసి వి । చారింపంగ నిక్కునంబు సర్వజన స్వ 
ర్లారోహణసోపానం । బార(గ ధర్మంబ సూవె యతిరమ్యంబై. 229 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 101 

ప్రతిపదార్థం: ధీర, మతి, యుక్తిన్‌+చేసి= పండిత బుద్దితో; విచారింపంగన్‌= ఆలోచన చేస్తే; నిక్కువంబు= నిజం; సర్వ, 

జన, స్వర్గఆరోహణ, సోపానంబు= అందరు (ప్రజలకు స్వర్గాన్ని ఎక్కటానికి మెట్టు; ఆరంగ= పరిపూర్ణంగా; అతి రమ్యంబు+ఐ= 
వేగ పర జై ని ్ట 

మిక్కిలి సుందరమై; ధర్మంబు+అ+చూవె= ధర్మమే సుమా! (చూడవె= చూవె). 


తాత్పర్యం: తెలివితేటలతో యోచిస్తే సర్వజనులకు స్వర్గారోహణ సోపానం అతిరమ్యమైన ధర్మమే సుమా! 


విశేషం: మహాభారతంలో ఈ పద్యం మిక్కిలి ముఖ్యమైంది. మహాభారతం స్వర్గారోహణ పర్వంతో ముగుస్తున్నది. ధర్మమే 
స్వర్గారోహణకు సోపానం అని ఈ పద్యం నొక్కి వక్కాణిస్తున్నది. మహాభారతానికి అంతరాత్మ ధర్మం. ఈ పద్యంలో నాల్లవ 
పాదం మొదట “ఆరణి అనే పాఠానికి 'ఆరయి అనే పాఠం కొన్ని ప్రతుల్లో కనిపిస్తున్నది. ఈ పద్యంలో మొదటనే 'విచారింపంగ' 
అనే ప్రయోగం ఉన్నది. కావున “ఆరయ” అనే పాఠం స్వీకరిస్తే అది పునరుక్తి దోష మవుతుంది. ఇక ఆరణి” అనే శబ్దం 
తెలుగుభాషలో నిండైన, పరిపూర్ణమైన అతిశయించు అనే అర్జాల్ని సంతరించుకొని ఉన్నది. (ఆరగగ్రాగిన పాలు - వీనులార 
విని - కృపయార సైరింపుము భార. (స్తీ పర్వం 1-157) అందుచేత “ఆరగ” పాఠం స్వీకరించబడింది. 


వ. _ తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యదాన ధర్మ యజ్ఞంబులను వుణ్యకర్మంబు లఫలంబు లగునేని వీనినేల 
బుషిగణంబులు సేవింతురు; నీ జన్మంబును ధృష్టద్యుమ్ను జన్మంబును బుణ్య కర్మ ఫల సద్ధావంబునకు 
నిదర్శనంబులు గావె? మణి పుణ్యకర్మఫలంబులు గల యట్ల పాపఫలంబులును గలవు; తొల్లి బ్రహ్మ 
పుత్తులకుం గర్మఫల సద్ధావంబుసెప్పె; నందుంగశ్యపుండు ధర్మప్రబోధనంబునం జేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె; 
విధాతృ్ళ నియోగంబునం బుణ్యపాప వలంబు సంప్రాప్తం బగు; విధాతృ ననుగ్రహంబునన కాదె 
పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్త్యు లమర్తత్వంబును బొందుదు' రనిన విని ద్రౌపది యిట్లనియె. 230 


ప్రతిపదార్థం: తపస్‌+స్వాధ్యాయ, (బ్రహ్మచర్య, దాన, ధర్మ, యజ్ఞంబులు+అను= తపం, వేద పారాయణం, (బ్రహ్మచర్యం, 
దానం, ధర్మం, యజ్ఞం అనే; పుణ్యకర్మంబులు= పుణ్యకార్యాలు; అఫలంబులు= ఫలాలు లేనట్టివి (అంటే నిరర్ధకాలు); 
అగున్‌+ఏని= అయితే; వీనిన్‌= పై వాటిని; బుషి గణంబులు= బుషుల సమూహాలు; ఏల, సేవింతురు= ఎందుకు 
ఆచరిస్తారు?; నీ, జన్మంబును= నీ పుట్టుకయున్నూ; ధృష్టద్యుమ్ను జన్మంబును= ధృష్టద్యుమ్నుడి పుట్టుకయున్నూ; పుణ్య, 
కర్మ, ఫల, సత్‌+భావంబునకున్‌= పుణ్యకార్యాలు చేయటంవలన ఒనగూడిన ఫలమనే మంచి భావానికి (ఫలం ఉన్నదనటానికి); 
నిదర్శనంబులు, కావె= ఉదాహరణాలు కావా?; మణి; పుణ్య, కర్మ, ఫలంబులు= పుణ్యకార్యాలవలన కలిగే ఫలితాలు; 
కల+అట్టు+ అ= ఉన్నట్టే; పాప, ఫలంబులును= పాపాలు చేయటంవలన కలిగే ఫలాలున్నూ; కలవు= ఉన్నాయి; తొల్లి= 
పూర్వకాలంలో; బ్రహ్మ; తన పుత్రులకున్‌= తన కుమారులకు; కర్మ, ఫల, సత్‌+భావంబు= కర్మలుచేయటంవలన సం(క్రమించే 
ఫలితాలను బాగా పొందటాన్ని గురించి; చెప్పెన్‌; అందున్‌= ఆ కుమారులలో; కళ్యపుండు; ధర్మప్రబోధంబునన్‌+చేసి= 
ధర్మబోధచేత; పుణ్య, ఫల, ప్రాప్తండు+అయ్యె= పుణ్య ఫలాలను పొందినవా డయ్యాడు, విధాతృ, నియోగంబునన్‌= (బ్రహ్మ 
నిర్ణయం (ప్రకారం; పుణ్య, పాప, ఫలంబు= పుణ్యం కాని, పాపం కాని చేస్తే దాని ఫలితం; సంప్రాప్తంబు+అగున్‌= 
సంక్రమిస్తుంది; విధాతృ+అనుగ్రహంబునన్‌+అ, కాదె= (బ్రహ్మదేవుడి దయవలననే కదా! పుణ్య, కర్మంబులు, (ప్రవర్తించి= 
పుణ్యకార్యాలు, చేసి! మర్ష్యులు= మనుజులు; (మరణం చెందేవారు); అమర్త్యత్వంబును= చావులేని దివ్యత్వాన్ని; పొందుదురు= 
పడయుదురు; అనిన, విని, (ద్రౌపది, ఇట్టు+అనియెన్‌= అని చెప్పగా ఆలకించి [ద్రౌపది ఇట్లా పలికింది. 


తాత్సర్యం: తపస్సు, వేదపారాయణం, (బ్రహ్మచర్యం, దానం, ధర్మం, యజ్ఞం అనే పుణ్యకార్యాలు ఫలితాలు 
లేనట్టివయితే వాటిని ఎంతోమంది బుషులు ఎందుకు ఆచరిస్తున్నారు? నీ పుట్టుక, ధృష్టద్యుమ్నుడి పుట్టుక 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుణ్యకర్మఫలం ఉన్నదనటానికి ఉదాహరణాలే కదా! పుణ్యకర్మఫలాలు ఉన్నట్లే పాపకర్మఫలాలు కూడ ఉన్నాయి. 
పూర్వం (బ్రహ్మ తన కుమారులకు కర్మఫలాల ఉనికిని గురించి చెప్పాడు. వారిలో కశ్యపుడు ధర్మప్రబోధంచేత 
పుణ్యఫల(ప్రాప్పు డయ్యాడు. బ్రహ్మనిర్మయం ప్రకారం పుణ్య పాప ఫలితాలు సంక్రమిస్తాయి. బ్రహ్మదేవుడి దయ 
వలననే పుణ్యకార్యాలు చేసి మనుజులు చావులేని దివ్యత్వాన్ని పొందుతారు'- అని చెప్పగా విని (ద్రౌపది ఇట్లా 
పలికింది. 


ఆ. “కర్మఫలము లేదు, కర్మ ఫలాప్తికి.। గారణంబు విధియు గా దనంగ 
నంత యెటుకలేనె యార్తనై విధి చెయ్రి | కలసి పలికితిం బ్రియంబు దప్పి, 231 


ప్రతిపదార్థం: కర్మ ఫలము= చేసిన పనులకు అనుభవించవలసిన ఫలితం; లేదు= ఉండదు; కర్మ, ఫల+ఆప్తికిన్‌= 
కర్మఫలాలు పొందటానికి; కారణము= హేతువు; విధియున్‌= (బహ్మయు; కాదు+అనంగన్‌= కాదని చెప్పటానికి; అంత+ఎణుక, 
లేను+ఎ= అంతమాత్రం జ్ఞానం లేనిదాననా?; ఆర్తను+ఐ= కష్టాలు పొందటంచేత కలిగిన మనోవ్యథతో పరితపించిన దానినై; 
విధిచెయ్రికి= దైవంయొక్క చేతకు, దురదృష్టానికి; అలసి= విసిగి; పియంబు+తప్పి= అ(పియంగా-కటువుగా; పలికితిన్‌= 
మాట్లాడాను. 


తాత్సర్యం: 'చేసిన పనులకు అనుభవించవలసిన ఫలం లేదు; కర్మఫల ప్రాప్తికి విధికారణం కాజాలదు'- అని 
చెప్పేటంతటి జ్ఞానం లేని దాననా నేను? దురదృష్టంవలన పడిన అగచాట్టచేత మనస్తాపం కలిగి అట్టా అప్రియంగా 
మాట్లాడాను. 


ఆ. వేదశాస్త్రములును విధివిధానములును । నప్రమాణ మను దురాత్మకులకు( 
బుణ్యగతులు లేమి భూనాథ! యెజుంగని | దానంగాను ధర్మతత్త్వయుక్తి. 232 


ప్రతిపదార్థం: వేద, శాస్తములును= వేదాలు, శాస్త్రాలు (నియమన (గ్రంథాలు)న్నూ; విధి, విధానములునున్‌= వర్తించే 
తీరులును; అ(ప్రమాణము= అంగీకరించవలసినవి కావు; అను= అనే; దురాత్మకులకున్‌= చెడ్డవారికి; పుణ్యగతులు, లేమి= 
పుణ్యఫలాలు లేక పోవటం; భూనాథ= ఓరాజా! (భూమికి భర్త అయిన వాడా!); ధర్మ తత్త్యయుక్తిన్‌= ధర్మానికి సంబంధించిన 
తత్త్యజ్ఞానంయొక్క కూడికచే; ఎణుగనిదానన్‌+కాను= తెలియనిదానిని కాను. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నేను ధర్మంయొక్క తత్త్వాన్ని గూర్చిన (గురించిన) పరిజ్ఞానం బొత్తిగా లేని దానిని 
కాను. వేదాలు, శాస్త్రాలు, అందులో చెప్పబడిన విధులు, నిషేధాలు, ప్రమాణాలు కావు అని చెప్పే చెడ్డవారికి 
పుణ్యగతులు లేవు అని తెలియనిదాననూ కాను. 


వ. తొల్లి నీతిమంతులైన బ్రాహ్మణులు మదీయ జనకునకుం జెప్పంగ వింటి; నెటుక గలవారికిం గర్మంబు 
గర్తవ్యంబు; గర్మరహితులయి స్థావరంబులయట్లు జనులు జీవింపనేర; రల్పఫలంబునైనను గర్మంబు( 
బ్రవర్తించుచున్నవారిం జూచెదము; దైవమానుషంబులు గర్మఫలప్రాప్తికి నిమిత్తంబులు; పురుషుండు 
మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందు. గృతోత్సాహుండు గావలయు; నట్టివానికి దైవంబు 
సహాయం బయి కర్మసిద్ధి గావించు. 233 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 103 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; నీతిమంతులు+ఐన= నీతి పరిజ్ఞానం కల; బ్రాహ్మణులు= విప్రులు; మదీయ జనకునకున్‌= 
నా తండ్రికి (ద్రుపదమహారాజుకు); చెప్పంగ, వింటిన్‌= చెప్పుతుంటే విన్నాను; ఎజుక, కలవారికిన్‌= బ్ఞానులకు; కర్మంబు= 
క్రియాచరణం (అంటే కర్తవ్యాలు చేయటం); కర్తవ్యంబు= చేయవలసిన ధర్మం; కర్మ రహితులు+అయి= క్రియాశూన్యులయి; 
స్థావరంబులు+అట్టు= జడపదార్థాలవలె; జనులు; జీవింపనేరరు= (బ్రతుకజాలరు; అల్పఫలంబున్‌+ఐనను= తక్కువ ఫలితం 
కలదే అయినప్పటికిన్నీ; కర్మంబున్‌= (క్రియానిరతిన్‌, (పనులు చేస్తుండటాన్ని); (ప్రవర్తించుచున్న వారిన్‌= నిర్వర్తిస్తున్నవారిని; 
చూచెదము= చూస్తుంటాం; దైవ, మానుషంబులు= విధియున్నూ, మానవ యత్నమున్నూ; కర్మ, ఫల, (ప్రాప్తికిన్‌= కర్మవలన 
కలిగే ఫలసిద్దికి; నిమిత్తంబులు= కారణాలు; పురుషుండు= మనుజుడు; మనంబునన్‌= మనస్సులో; అర్థసిద్ది నిశ్చయించి= 
తన ధ్యేయ ఫలితాన్ని యోజన చేసి నిర్ణయించుకొని; కర్మంబునందున్‌= తాను చేయవలసిన కృషిలో; కృత+ఉత్సాహుండు= 
చేయబడిన ఉత్సాహం కలవాడు, అంటే సంతోష పూర్వకమైన దీక్షతో ఉండేవాడు; కావలయున్‌; అట్టి వానికి; దైవంబు= విధి; 
సహాయంబు+అయి= తోడై; కర్మసిద్ధి= చేసినపనికి తగిన ఫలితం; కావించున్‌= ఏర్పరుస్తుంది. 


తాత్సర్యం: తొల్లి నీతికోవిదులైన విద్వాంసులు నాతండ్రితో మాట్లాడేటప్పుడు విన్నాను. జ్ఞానులకు కర్మచేయటం 
వ్‌ యా భ్‌ Sy 

కర్తవ్యం. జడాల వలె జనులు క్రియాశూన్యులై జీవించలేరు. పొందెడి ఫలం తక్కువే అయినా పురుషకారం 

చేస్తున్నవారు మన కనులముందే ఉన్నారు. కర్మఫల ప్రాప్తికి దైవమున్నూ, పురుషకారమున్నూ కారణాలు. పురుషుడు 

ముందు తన మనస్సులో తన ధ్యేయాన్ని నిర్ణయించుకొని తదుపరి సంతోషంతో కూడిన దీక్షతో పురుషకారానికి 

పూనుకోవాలి. అట్టివాడికి, అంటే పురుషకారంతో కర్మ చేసేవాడికి, దేవుడు సాయపడి కర్మసిద్ది కావిస్తాడు. 


మధ్యాక్కర. 
తిలలందు( దైలంబు గాష్టములయందు. దిరముగా నగ్ని 
గలుగు టెటింగి యుపాయపూర్వము గడంగి తత్సిద్ది 
యలయక యుత్సాహవంతుండు వడయున ట్లనుత్సాహ 
మొలసి దైవపరు€ డిది వడయంగను నోపునె యెందు. 234 


ప్రతిపదార్థం: తిలలందున్‌+తైలంబు= నువ్వుగింజలలో నూనె; కాష్ట్రముల+అందున్‌= కర్రలలో; తిరముగాన్‌= స్థిరంగా అగ్ని; 
కలుగుట+ఎణింగి= ఉండటం తెలిసికొని; ఉత్సాహవంతు(డు= సంతోషంతో స్థిరయత్నం చేసేవాడు; ఉపాయ, పూర్వము, 
కడ(గి= ఉపాయపూర్వకంగా ప్రయత్నించి; అలయక= విడువక (శ్రమించి; తద్‌+సిద్ది= వాటి లబ్దిని; పడయు+అట్టు= 
పొందునట్టుగా, దైవపరుండు= విధిని మాత్రమే నమ్ముకొన్నవాడు; అనుత్సాహము= ఉత్సాహం లేమి; ఒలసి= పొంది; ఇది= 
కర్మఫలసిద్దిని; ఎందున్‌= ఎచటనైనను; పడయంగనున్‌+ఓపునె?= పడయజాలునా? 


తాత్పర్యం: నువ్వుగింజల్లో నూనె ఉన్నది కదా! కర్రల్లో అగ్ని ఉన్నదికదా! వాటిని పొందటానికి ఉత్సాహవంతుడు 
ఉపాయపూర్వకమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పురుషకారాన్ని వీడి కేవలం దైవాన్నే నమ్ముకొన్నవాడు, 
ఉత్సాహవంతుడు పొందే ఆ సిద్ధిని పొందగలడా? (అంటే కార్యసాఫల్యం పొందగలడా?) 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధ్యాక్కర. 

కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్న( 

దడయక వర్షంబు గురిసి కావించు. దత్స్ఫలసిద్ధి 

నడుమ? బర్జన్యు. డనుగ్రహింపనినాం దేమి సేయు. 

గడ6గి చేయంగలవానిం జేయును గాక కర్షకుండు. 235 
ప్రతిపదార్థం: కడున్‌+ఇమ్ముగా= మిక్కిలి అనుకూలంగా; దున్ని; బీజములు= విత్తనాలు; చల్లి; కర్షకుండు+ఉన్నన్‌= రైతు 
ఉంటే; తడయక= ఆలస్యం కాకుండ; వర్షంబు, కురిసి; తద్‌; ఫల, సిద్ది= ఆ ఫల ప్రాప్తి; కావించున్‌= ఏర్పరుస్తుంది; 
నడుమన్‌= మధ్యలో; పర్దన్యు(డు= మేఘుడు; అనుగ్రహింపనినాండు= దయచూపని నాడు; కర్షకుండు= రైతు; ఏమి+చేయున్‌= 
ఏమి చేయగలడు?; కడగ్గ= పూని; చేయన్‌+కల వానిన్‌= చేయగల పనులను; చేయునుగాక= చేస్తాడు అంతే. 


తాత్పర్యం: మిక్కిలి అనువుగా రైతు పొలాన్ని దున్ని విత్తనాలు చల్లవచ్చును. అప్పుడు ఆలస్యం లేకుండ వర్షం 
కురిస్తే అతనికి ఫలసిద్ధి కలుగుతుంది. అట్టుగాక మేఘుడు దయ చూపకపోతే కర్షకుడు ఎంత (శ్రమించినా ఏమి 
చేయగలడు? అందుచేత కర్షకుడు పురుషకారం చేస్తుండవలసిందేకదా? 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


వ. కర్మఫలంబులు దైవమానుషసిద్దం బులయిననుం బురుషోత్సాహ సముపార్ణితంబులయిన నవి సుస్టిరంబు 
లయి సురక్షితంబులయి వర్తిల్లు; ననీహమానుండయి ధైవపరుండయిన వాండు నీరిలోని యాన 
పాత్రంబునుంబోలె నవసన్నుండగుం గావున గర్మఫలసిద్ది నిశ్చయించి యుత్సాహవంతుండవయి నీ 
యనుజుల పరాక్రమంబునం బరుల జయించి మనయందలి యర్ధకృశత్వం బపనయింపు 'మనిన, యాజ్ఞసేని 

థ స్తు 
వచనంబుల కనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 236 


ప్రతిపదార్థం: కర్మ, ఫలంబులు= చేసిన పనుల వలన వచ్చే ఫలితాలు; దైవ, మానుష, సిద్దంబులు+అయిననున్‌= విధివలన, 


౮. 


రుషకారంవలన సిద్దించేటటువంటివే అయినను; పురుష+ఉత్సాహ, సముపార్షితంబులు+అయినన్‌= పురుషుడియొక్క 
సంతోషపూర్వకమైన దీక్షవలన లభించినవైనచో; అవి; సుస్టిరంబులు+అయి= చిరకాలం ఉండేటటువంటివై; సురక్షితంబులు+ 


ఫో 


అయి= చక్కగా రక్షింపబడినవై; వర్తిల్లున్‌= ఒప్పుతాయి; అనీహమానుండు+అయి= నిర్లక్ష్యంచేసేవాడై; దైవపరుండు+ 
అయినవాండు= విధిని విశ్వసించినవాడు; నీరిలోని, యానపాత్రంబునున్‌+పోలెన్‌= నీటిలోని పడవవలె; అవసన్నుండు+అగున్‌= 
నశిస్తాడు; కావునన్‌= కాబట్టి; కర్మ ఫల, సిద్ది= ధ్యేయం; నిశ్చయించి= నిర్ణయించుకొని; ఉత్సాహవంతుండవు+అయి= 
సంతోషపూర్వకమైన ప్రయత్నం చేసినవాడివై; నీ+అనుజుల, పరా(క్రమంబునన్‌= నీ సహోదరుల, శౌర్యంచేత; పరులన్‌= 
శత్రువులను; జయించి= గెలిచి; మన+అందలి; అర్థకృశత్వంబు= దారిద్ర్యం (ధనంలేమి); అపనయింపుము= పోగొట్టుము; 
అనిన; యాజ్ఞసేని వచనంబులకు= (ద్రౌపది పలుకులకు; అనుగుణంబుగా= తగినట్టు; భీమసేనుండు= భీముడు; 
ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= ధర్మపుత్రుడితో ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: కర్మఫలాలు దైవ మానుష సిద్దాలు. అయినను పురుషోత్సాహంచేత లభించేవి సుస్థిరాలై, సురక్షితాలై 
ఉంటాయి. అజా(గ్రత్తగాఉంటూ దైవాన్ని మాత్రమే నమ్ముకొన్న వాడు, నీటిలోని పడవవలె మునుగుతాడు. కాబట్టి 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 105 


లక్ష్యాన్ని నిశ్చయించుకొని, ధ్యేయసిద్దికై ఉత్సాహంతో నీ సోదరుల పరాక్రమంతో శత్రువులను జయించుము. మన 
దారిద్ర్యాన్ని తొలగింపుము అని చెప్పగా ద్రౌపదిపలుకులను సమర్ధిస్తూ ధర్మరాజుతో భీమసేనుడు ఇట్లా పలికాడు. 


భీమసేన ధర్మరాజుల సంవాదము (సం. 3.34.1) 


మ.  “పితృపైతామహమైన రాజ్య మరినిర్ధేద్యంబు, గాండీవిచే 

నతిగుప్తంబు, బలారికైనను నహార్యం బిట్టి దానిన్‌ సుదు 

ర్మతి నన్యార్థము సేసి నీకుం జనునే మర్త్యేశ! యుగ్రాటవిన్‌ 

వ్రతముల్‌ సల్పుచు ధర్మలేశచరణవ్యాసక్తి నిట్లుండంగన్‌. 237 
ప్రతిపదార్థం: పితృ, పైతామహము+ఐన, రాజ్యము= తండ్రితాతలదైన రాజ్యం; అరి, నిర్భేద్యంబు= శత్రువులచేత భేదించరానిది; 
గాండీవిచేన్‌= గాండీవ మనే విల్లు ధరించిన అర్జునుడిచేత; అతి, గుప్తంబు= మిక్కిలి కాపాడబడింది; బల+అరికిన్‌+ఐననున్‌= 
ఇం(ద్రుడికైనను; న+హార్యంబు= హరింపశక్యంకానిది; మర్య్య+-ఈశ!= ఓరాజా! (మర్త్యులకు (ప్రభువైనవాడా!); ఇట్టి దానిన్‌= 
ఇటువంటి రాజ్యాన్ని; సుదుర్మతిన్‌= మిక్కిలి చెడుబుద్దితో; అన్య+అర్థము+చేసి= ఇతరుల సొత్తుగా జేసి; ఉ(గ+అటవిన్‌= 
భయంకరమైన అడవిలో; (వ్రతముల్‌, సల్పుచు= నోములు చేస్తూ; ధర్మ, లేశ చరణ, వి+ఆసక్తిన్‌= ధర్మంలో అల్పభాగాన్ని 
ఆచరించే విశేషమైన కోరికతో; ఇట్టు-ఉండంగన్‌= ఈ విధంగా ఉండటం; నీకున్‌+చనున్‌+ఏ= నీకు తగునా? 


తాత్పర్యం: 'తండ్రి తాతల దైన రాజ్య మిది. శత్రువులు జయించలేనిది. అర్జ్హునుడిచే రక్షించబడింది. దేవేంద్రుడికైనా 
హరించ శక్యం కానిది. దీన్ని ఓ రాజా! పెడబుద్దితో పరులపాలు చేసి, స్వల్పమైన ధర్మాచరణంలో ఆసక్తి గలిగి 
భయంకరమైన అడవిలో వ్రతాలు ఆచరిస్తూ ఇట్టా ఉండటం నీకు తగునా? 


క. ఆమిషము సింహములచే । గోమాయువు గొన్నయట్లు కువలయరాజ్య 

శ్రీ మనచే గొని కౌరవుం । దేమని తలంచునొకొ బుద్ది నిష్ణులు దానున్‌. 238 
ప్రతిపదార్థం: ఆమిషము= మాంసం; సింహములచే= సింహాలనుండి; గోమాయువు= నక్క; కొన్న, అట్టు= తీసికొన్నట్టు; 
కువలయ, రాజ్యశ్రీ= భూమండలరాజ్యసంపద; మనచేన్‌= మనదగ్గరనుండి; కొని= అపహరించి; బుద్దిన్‌= మనసులో; 
కౌరవుండు= దుర్యోధనుడు; ఇష్టులు, తానున్‌= హితులు, తాను; ఏమి+అని, తలయన్‌+ఒకొ= ఏమని ఆలోచిస్తున్నాడో కదా! 


తాత్సర్యం: సింహాలదగ్గరనుండి మాంసాన్ని నక్క లాగికొన్నట్లు మనదగ్గరనుంచి భూమండలరాజ్యసంపదను 
అపహరించి దుర్యోధనుడు, హితులు తాను కలిసి ఏమని ఆలోచిస్తున్నాడో కదా! 


విశేషం: అలం: ఉపమ. “ఆత్మార్థం బభిహితంబగునపుడు తల్లింగ సంఖ్యాభిధాయి వచనము ధాతువిశేషణంబుల కగును.' 
“ఇష్టులు తానున్‌.... తలచును”; తాను ఆత్మార్థకం. అభిహితంబగుట= (క్రియచే చెప్పబడుట. ఈ పద్యంలో ఆత్మార్థకమైన 
'తాను' దుర్యోధనుడిని తెలుపుతున్నది. అది (క్రియచే చెప్పబడుతున్నది. అందువలననే తలచునొకొ” - అనే క్రియాపదం 
తదనుగుణంగా ఏకవచనంలో ఉంది. 


క,  దుర్మతులను దుర్దనులను । ధర్మస్థితి నోర్వ(దగునె ధరణీశ్వర! దు 
ష్కర్ములగు ధార్తరాష్తుల । పేర్మి యడంగింప( గడ(గు పృథుభుజశక్తిన్‌. 239 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీశ్వర!= భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా!; దుర్మతులను= చెడుబుద్ది కలవారైన; దుర్దనులను= చెడ్డమనుజులను; 
ధర్మస్థితిన్‌= ధర్మమందలి ఉనికిచేత; ఓర్వన్‌+తగున్‌= సహించవచ్చునా? (జయించవచ్చునా?); దుష్కర్ములు+అగు= చెడ్డపనులు 
చేసే వారైన; ధార్తరాష్టుల, పేర్మి= ధృతరాష్ట్రుడి కుమారుల అతిశయం; పృథు, భుజ, శక్తిన్‌= గొప్పదయిన బాహుబలాన; 
అడంగింపన్‌+కడ(గు= అణచటానికి పూనుకొనుము. 


తాత్సర్యం: భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా! దుష్ట్రస్వభావం గల చెడ్డవారిని ధర్మప్రవర్తనతో జయించటం 
సాధ్యమవుతుందా? కావున చెడు నడవడి గల ధార్తరాష్టుల అతిశయాన్ని గొప్ప పరా(క్రమంతో అణచటానికి 
పూనుకొనుము. 


వ. ధర్మకామప్రభవంబయి సర్వార్ధసాధనంబయిన యర్హంబు విడిచి మిత్రుల కప్రియంబు నమిత్తులకు హర్షం 
బునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్మువనుచు ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్జలునట్లు నిర్వేదింప( 
దగునె? 240 


ప్రతిపదార్థం: ధర్మ, కామ, (ప్రభవంబు+అయి= ధర్మాన్ని, కామాన్ని పుట్టించేదై, (అంటే పురుషార్థాలలో ధర్మసాధనకు, 
కామసంతృప్తికి ఆధారమైనదయి); సర్వ+అర్థ, సాధనంబు+అయిన= అన్ని ప్రయోజనాలను నెరవేర్చేదైన; అర్థంబు= ధనమును; 
విడిచి= వీడి; మి(త్రులకు= హితులకు; అప్రియంబును= అనిష్టాన్ని; అమి(తులకు= శత్రువులకు; హర్షంబునున్‌+కా= 
సంతోషం కలిగేటట్టుగా; మునివృత్తిన్‌= బుషులవర్తనను; చేకొని= స్వీకరించి; ధర్మువు, ధర్మువు+అనుచు= ధర్మం, ధర్మం, 
అంటూ; ధర్మువునందు= ధర్మంపైనే; చిత్తంబు, నిలిపి= మనస్సును ఉంచి; దుర్భలు+అట్ల్టు= బలహీనుడి వలె; 
నిర్వేదింపన్‌+తగునె= పరితాపం పొందతగునా? 


తాత్సర్యం: పురుషార్థాలు నాలుగింటిలో ధర ్యకామాలకు అర్థం ఆధారంవంటిది. అంతే కాక, అర్థమే సర్వప్రయోజనాలు 
సాధించేటటువంటిది. అట్టి అర్థ పురుషార్థాన్ని సాధించక వదలిపెట్టి మిత్రులు సంతాపం చెందేటట్టు, శత్రువులు 
సంతోషించేటట్లు మునివలె ప్రవర్తిస్తూ, ధర్మం, ధర్మం అంటూ, ధర్మంపైనే మనస్సు లగ్నం చేసి బలహీనుడివలె 
పరితపించటం తగునా? 


ఆ. బాహుబలము మెటిసి పరుల సంపదలు సే | కొనంగ లావులేని కుత్సితుండు 
నియతదుఃఖవృత్తి నిర్వేద పరు(డగు( । గాక, నీకు దగునె కౌరవేంద్ర! 241 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కౌరవవంశంలో ్రేష్టుడా!; బాహుబలము= పరా(క్రమం; మెణుసి= (ప్రకటించి; పరుల సంపదలు= 
శత్రువుల ఐశ్వర్యం; చేకొనంగన్‌, లావు, లేని= పరి[గ్రహించటానికి శక్తి లేని; కుత్సితుండు= నీచుడు; నియత, దుఃఖ, వృత్తి= 
తప్పని సరైన శోకంతో కూడిన వర్తనంతో; నిర్వేదపరుండు+అగున్‌+కాక= పరితపించేవాడు అవుతాడేమో కాని; నీకున్‌+తగునె= 
నీకు (అది) సరైనదా? 


తాత్సర్యం: కౌరవవంశానికి ఇం(ద్రుడివంటివాడవైన ఓ ధర్మరాజా! ఇతరులకు తన పరా(క్రమంచేత ఓడించి వారి 
ఐశ్వర్యాన్ని చేకొనటానికి బలంలేని నికృష్ణుడు ఎవడో పరితాపంతో కృశించి నిరాశ చెందవచ్చునుగాని, నీవంటి 
గొప్పవాడికి మాత్రం అట్టి నిస్పృహ పనికిరాదు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 


107 
చ. నరనుత! నీ యనుజ్ఞంగొని నాండ విరోధుల నెల్లం బోరిలో 
సరభసవృత్తి నుక్కడ(గ( జంపితిమేని మహోగ్రకాననాం 
తరముల నుండకుండ నతిదారుణదుర్భగ సంగమంబునం 
బొరయక యుండణగా మనకు€ బోలు నమందమనఃప్రియంబుగన్‌. 242 


ప్రతిపదార్థం: నరనుత!= నరులచేత కీర్తించబడినవాడా!; నీ, అనుజ్ఞన్‌+కొని= నీ అనుమతిని పొంది; నాడు+అ= ఆరోజే 
(అంటే జూదంలో ఓడిన నాడే); విరోధులన్‌+ఎల్లన్‌= శత్రువుల నందరిని; సరభస, వృత్తిన్‌= ఉద్వేగంతో; ఉక్కు+అడ(గన్‌= 
చేవ తరిగేటట్టు; చంపితిమి+ఏని= సంహరించి ఉంటే; మహా+ఉ(గ్ర, కానన+అంతరములన్‌= మిక్కిలి భయంకరమైన 
అడవులమధ్య; ఉండకుండన్‌= నివసించకుండ; అతి, దారుణ, దుర్భృగ, సంగమంబునన్‌+పొరయక+ఉండయణాన్‌= మిక్కిలి 
ఘోరమైన దుష్ట జంతువులలో కలిసి ఉండకుండటం; అమంద, మనస్‌+ప్రియంబుగన్‌= తక్కువకాని అంటే ఎక్కువైన 
మనస్సంతోషంతో ఉండటం; మనకున్‌+పోలున్‌= మనకు సరిపోలుతుంది (సరిపడి ఉండేది). 


తాత్సర్యం: (ప్రజలచేత పొగడబడిన ఓ ధర్మరాజా! నీ అనుమతి తీసికొని ఆనాడే శత్రువులనందరిని యుద్దంలో 
వేగంగా సంహరించి ఉంటే, ఈనాడు మనం ఈ భయంకరమైన అడవుల్లో దుష్టమృగాలమధ్య ఉండకుండా, ఎంతో 
నెమ్మదితో సంతోషంగా ఉండేవాళ్ళం కదా! 


క. సమయాతిక్రమభీతిని | క్షమాయుతులమైన మనల. గౌరవులు పరా 

క్రమహీనులుగా( దల(తురు | సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్‌. 243 
ప్రతిపదార్థం: సమయ+అతిక్రమ, భీతిని= ఒప్పందాన్ని మీరటం గురించిన భయంచొప్పున; క్షమా, యుతులము+ఐన= 
ఓర్పుతో కూడిన వాళ్ళమైన; మనలన్‌= మనల్ని; సమర+ఉత్సాహంబు, విడిచి= యుద్దాన్ని గురించిన పరాక్రమ ప్రయత్నం 
విడిచి; జడ, మతిన్‌= మందబుద్ధితో; ఉన్నన్‌= ఉంటే; కౌరవులు= దుర్యోధనాదులు; పరా(క్రమహీనులుగాన్‌= శౌర్యం 
లేనట్టివారినిగా; తలంతురు= పరిగణిస్తారు. 


తాత్సర్యం: చేసికొన్న ఒప్పందాన్ని అతిక్రమించటం అవుతుందనే భీతితో, యుడ్లోత్సాహాన్ని విడిచి మందబుద్దితో 
ఉంటే - మనల్ని కౌరవులు పరాక్రమహీనులుగా భావిస్తారు. 


తే. తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతు(। డగుట యుక్తమె పురుషున? కట్టి వాని 
వెలయ నర్జకామంబులు విడుచు. బ్రాణ । విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు. 244 


ప్రతిపదార్థం: పురుషునకు= మనుజుడికి; తగిలి= పూని; నిత్యంబున్‌= ఎల్లప్పుడు; ఏకాంత, ధర్మ, నిరతుండు+అగుట= 
ధర్మాన్ని ఒక్కదాన్ని మాత్రమే ప్రీతితో ఆచరించే వాడవటం; యుక్తము+ఎ= తగునా?; అట్టివానిన్‌= అటువంటి మనుజుడిని; 
ప్రాణ, విగతున్‌= చనిపోయినవాడిని; సుఖ, దుఃఖములు, రెండు; విడుచు+అట్టు= వీడే విధంగా; వెలయన్‌= సుస్పష్టంగా; 
అర్థ, కామంబులు= అర్థ పురుషార్థం, కామపురుషార్థం; విడుచున్‌= విడిచిపోతాయి. 


తాత్సర్యం: (మానవజీవితం పురుషార్థసాధనకు ఏర్పడింది కదా!) ఏ మానవుడికైనా, ఒక్క ధర్మ పురుషార్థం పైనే 
సదా చిక్కుకోవటం తగునా? మరణించినవాడిని సుఖదుఃఖాలు రెండున్నూ విడిచినట్టే, కేవల ధర్మపురుషార్ల 
పరుడిని అర్థకామాలు విడిచి పెడతాయి. అంటే అర్థకామాలను విడిచిన ధర్మపరుడు మృత(ప్రాయుడు. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 


ప్రీ ధర్మ కామంబులు దటుగంగ నర్జార్థి । యగువాండు పతితు డౌ; నర్దసేవ 
నర్గార్హముగం జేయు నత. డుగ్రవనములో । గోరక్ష సేయు నక్కునుతింబోలు; 
థిథి చు 
నర్ధ ధర్మములకు హానిగా( గామార్జి । యగు నాతం డల్పజలాశయమున 
జలచరం బెట్టు లజ్జలములతోం జెడు । నట్లు కామంబుతో హానిం బొందు; 


ఆ. నర్భ ధర్మములు మహాబ్ది మేఘము లట్టు | లుభయమును బరస్పరోదయమ్ము; 
లిట్లుగాం ద్రివర్గ మెటి(గి సామ్యమున సే । వించువాండు సర్వవిత్తముండు. 245 


ప్రతిపదార్థం: ధర్మకామంబులు= ధర్మం, కామం; తటుగంగన్‌= తగ్గిపోగా; (ఈ పద్యం (త్రివర్గానికి సంబంధించింది. (త్రివర్గ 
మంటే ధర్మార్థ కామాలు. అందులో ధర్మకామాలు తరిగినపుడు ఇక మిగిలేది అర్థం). అంటే అర్థం మాత్రమే మిగిలినప్పుడు; 
అర్థ+అర్థి+అగువాడు= ధనం మాత్రమే కోరేవాడు; పతితుండు+జొను= పతనం చెందినవాడు అవుతాడు; అర్థసేవన్‌= 
ధనార్జనను; అర్థ+అర్థముగన్‌= అర్థపురుషిర్థ నిర్వహణకు మాత్రమే; చేయు+అతండు= చేసేవాడు; ఉ(గ్రవనములో= భయంకరమైన 
అడవిలో; గోరక్ష+చేయు= ఆవులను కాపాడటానికి పూనుకొనే; ఆ+కుమతిన్‌+పోలున్‌= బుద్దిహీనుడిని పోలుతాడు; అర్థ, 
ధర్మములకు, హానిగాన్‌= అర్థపురుషార్థానికి, ధర్మపురుషార్థానికి హాని కలిగేటట్లు; కామ+అర్హి+అగు+ఆత(డు= కామ పురుషార్థాన్ని 
మాత్రమే కోరుకొనేవాడు; అల్ప+జన+ఆశయమున= తక్కువ నీరు కల కొలనులోని; జలచరంబు+ఎట్టులు= చేప ఏవిధంగా; 
ఆ+జలములతోన్‌= ఆ తక్కువ నీటితో; చెడు+అట్టు= చెడిపోతుందో అట్టా కామంబుతో= కామ పురుషార్థ సాధనతో; 
హానిన్‌+పొందున్‌= కీడుపొందుతాడు; అర్హ ధర్మములు; ఉభయమును= రెండును; మహాద్ది, మేఘములు+అట్టులు= గొప్పసము(ద్రం, 
మేఘంవలె; పరస్పర+ఉదయమ్ములు= ఒకదానికొకటి వృద్ది కల్పించేవై (సముద్రంలోని నీరు ఆవిరి మేఘాలకు పుష్టిని ఇస్తుంది. 
మేఘాలు వర్షం కురిసి సముద్రానికి పుష్టిని చేకూరుస్తాయి. అట్టే అర్థంవలన ధర్మానికి, ధర్మంవలన అర్థానికి పరిపుష్టి 
కలుగుతుంది); ఇట్టుకాన్‌= ఈ విధంగా; (త్రివర్గము= ధర్మం, అర్థం, కామం; ఎటి.గి= తెలిసికొని; సామ్యమున= (పోలిక 
తెలిసి) సమానంగా; సేవించువాండు= పాటించేవాడు; సర్వ, విత్‌+తముండు= సర్వజ్ఞ[శ్రేష్ణుడు. 


తాత్సర్యం: (ఈపద్యం (త్రివర్గం= ధర్మం, అర్థం, కామసాధనలోని ఆంతర్యాన్ని వివరించేది). ధర్మం, కామం 
తగ్గిపోయేటట్టు అర్థపురుషార్థాన్ని సేవించేవాడు పతనం చెందుతాడు. కేవలం అర్థంకోసం అర్థసేవచేసేవాడు 
భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్దిని పోలుతాడు. ఇక అర్ధధర్మాలు రెండింటిని విడిచి 
కేవలం కామపురుషార్థ పరాయణుడైనవాడు, నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప, ఆ అల్పజలాలతో ఎట్లా 
చెడుతుందో, కామంతో అట్టే చెడిపోతాడు. అర్థ ధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. 
సముద్రజలం ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తుంది. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి 
పరస్పరపోషకాలు. ఈ విధంగా (త్రివర్గాన్ని- అంటే ధర్మార్థకామాలను సమానంగా సాధించేవాడు సర్వజ్ఞశ్రేష్టుడు. 
వ. భవదాచరితంబయిన యీ ధర్మం బర్జకామంబులక కాదు, నీకును నీ బాంధవులకును బాధాకరంబు; దాన 


యజ్జ్ఞసత్పూజలు గావింప నర్హహీనున కశక్యంబు; జగంబులు ధర్మమయంబులు; ధర్మువునకు మిక్కిలి 
క్ష థి 
యొండెద్దియు లే; దయినను నర్భార్థంబు గాని ధర్మువు క్షత్రియుల కయుక్తంబు. 246 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 109 


ప్రతిపదార్థం: భవత్‌+ఆచరితంబు+అయిన= నీచే ఆచరించబడిన; ఈ ధర్మంబు= ఈధర్మం; అర్థ, కామంబులకు+అ, 
కాదు= అర్థానికి, కామానికి మాత్రమే కాదు; నీకును; నీ బాంధవులకును= నీ చుట్టాలకు; బాధాకరంబు= బాధ కలిగించేది; 
దాన, యజ్ఞ, సత్‌+పూజలు+కావింపన్‌= దానం, యజ్ఞం, సత్సురుషులకు పూజలు చేయటానికి; అర్థహీనునకు= ధనం 
లేనివాడికి; అశక్యంబు= సాధ్యంకాదు; జగంబులు= భువనాలు; ధర్మమయంబులు= ధర్మంతో నిండినవి; ధర్మువునకు 
మిక్కిలి= ధర్మాన్ని మించినది; ఒండు= వేరొక్కటి; ఎద్దియు= ఏదియు; లేదు; అయినను; అర్థ+అర్థంబు+కాని, ధర్మువు= 
అర్థంకొరకు కాని ధర్మం; క్షత్రియులకు; అయుక్తంబు= తగనిది. 


తాత్సర్యం: నీవు అనుష్టిస్తున్న ధర్మం అర్హ పురుషార్జానికి, కామపురుషార్థానికి మాత్రమే కాక, నీకు, నీ బంధువులకు 
కూడ బాధను కలిగించేది. దానాలు, యజ్ఞాలు, ఉత్తములను పూజించటం ధనహీనుడు చేయలేడు. జగత్తులు 
ధర్మమయాలు. ధర్మాన్ని మించినది వేరొకటి ఏదీ లేదు. అయినను, అర్థపురుషార్థసాధనకు ఉపకరించని ధర్మం 
క్షత్రియులకు తగింది కాదు. 


ఉ.  శత్తుల నాజి నోర్దటయు, సర్వభయంబుల( బొందకుండంగా 
ధాత్తి( బరిగ్రహంచి యుచితసితి( గాచుటయుం, బ్రియంబుతో( 
నో థి 
బాత్తుల కర్థ మీగియును, బ్రాహ్మణపూజయుం జువ్వె! యుత్తమ 
క్షత్రియధర్మముల్‌ సుగతికారణముల్‌ విపులార్థమూలముల్‌, 247 


ప్రతిపదార్థం: శత్రులన్‌= విరోధులను; ఆజిన్‌= యుద్దంలో; ఓర్చుటయు= ఓడించటమున్నూ; సర్వభయంబులన్‌= ఎల్లభయాలు; 
పొందక+ఉండంగాన్‌= పొందకుండేటట్టుగా; ధాతత్రిన్‌= భూమిని; _పరిగ్రహించి= చేకొని; ఉచితస్థితిన్‌= మంచిగా ఉండేటట్టు; 
కాచుటయున్‌= కాపాడటమున్నూ; ప్రియంబుతోన్‌= ప్రీతితో; పాత్రులకు= యోగ్యత ఉన్నవారికి; అర్ధము= ధనం; ఈగియును= 
దానంగా ఇవ్వటమున్నూ; (బ్రాహ్మణ, పూజయున్‌= విప్రులను ఆరాధించటమున్నూ; చువ్వె= చూవె(సుమా); ఉత్తమ క్షత్రియ 
ధర్మముల్‌= ఉత్తములైన క్షత్రియులయొక్క ధర్మాలు; సుగతి, కారణముల్‌= ఉత్తమ గతి పొందటానికి హేతువులు; 
విపుల+అర్జమూలముల్‌= విరివి అయిన ప్రయోజనాలకు (సంపదలకు) కారణాలు. 


తాత్పర్యం: యుద్దాలలో శత్రువులను జయించటం, ఎట్టి భయాలు దాపురించకుండ భూమిని తగిన విధంగా 
ఏలటం, (ప్రీతితో పాత్రులైన వారికి ధనం దానంచేయటం, బ్రాహ్మణులను పూజించటం ఉత్తమ క్షత్రియుల 
ధర్మాలు. సధ్గతికి హేతువులైన పుణ్యకార్యాలు. సకలార్థ సాధకాలు. 


వ. కేవల ధర్యాచరణంబు శత్రుజయంబునకు సాధనంబు గాదు; నికృతిపరులయందు నికృతియు వలయు; 
బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతినగాదె నిర్ణించిరి; కావున నీవు సమయధర్మరక్షణవ్రతం బుడిగి 
శత్రువుల జయింప నుద్యోగింపుము. 248 


ప్రతిపదార్థం: కేవల, ధర్మ+ఆచరణంబు= ధర్మాన్ని అనుష్టించటం మా(త్రమే; శత్రు జయంబునకు= శత్రువులను జయించటానికి; 
సాధనంబు= ఉపకరణం; కాదు; నికృతి, పరుల+అందు= మోసంచేసేవారిపట్ట; నికృతియు= మోసం కూడ; వలయున్‌= 
అవసరం; పూర్వభ్రాతలు+ఐన= పూర్వం సోదరులైన; అసురులన్‌= రాక్షసులను; అమరులు= దేవతలు; నికృతిన్‌+అ, కాదె= 
మోసంచేతనేకదా; నిర్జించిరి= జయించారు; కావున; నీవు; సమయ, ధర్మ, రక్షణ, వ్రతంబు+ఉడిగి= ఒడబాటు నియమాన్ని 
పాటించాలనే దీక్షను విడిచి; శత్రువులన్‌= విరోధులను; జయింపన్‌= గెలవటానికి; ఉద్యోగింపుము= (ప్రయత్నించుము. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కేవలం ధర్మాన్ని అనుష్టించటం మాత్రంచేతనే శత్రువులను జయించటానికి వీలు కాదు. మోసగాండ్రపై 
మోసమే ప్రయోగించాలి. పూర్వం తమకు సోదరులైన రాక్షసులను దేవతలు మోసంచేసేకదా జయించారు. కాబట్టి, 
నీవు శత్రువులతో చేసికొన్న ఒడంబడికను నెరవేర్సాలనే నియమం విడిచి, వాళ్ళను జయించటానికి ప్రయత్నించుము. 


క. జయశీలివైన నీకుం । బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా 
శ్రయు లగుదురు సృంజయకే । కయ యదు పాంచాలు రాదిగా(గల సుహృదుల్‌. 249 


ప్రతిపదార్థం: జయ, శీలివి+ఐన= గెలుపును కోరుకొనే శీలం కలవాడివైన; నీకున్‌= నీకు; ప్రియము+ఒనరింపంగన్‌+ఉన్న= 
ప్రీతిని కలిగించటానికి ఉండే; పృథుయశులు= గొప్పకీర్తికలవారు; సృంజయ, కేకయ, యదు, పాంచాలురు+ఆదిగాన్‌+కల, 
సుహృదుల్‌= సృంజయులు, కేకయులు, యాదవులు, పాంచాలురు మొదలుగాగల మిత్రులు; ముద్‌+ఆ(శ్రయులు+అగుదురు= 
సంతోషానికి ఆశ్రయమైనవారు అవుతారు- అంటే సంతోషిస్తారు. 


తాత్సర్యం: జయశీలివైన నీకు, గొప్ప కీర్తి కెక్కిన సృంజయ, కేకయ, యదు, పాంచాలాది మిత్రులు సంతోషంతో 
ప్రియం చేకూరుస్తారు. 


తే.  మిత్రసంపన్ను( డైన నమిత్తు మిత్ర; బలముతోడ భేదించి దోర్టలము( జలము 
గలిగి దేశబలంబును గాలబలము. । గలుగువాని కసాధ్యంబు గలదె యెందు? 250 


ప్రతిపదార్థం: మిత్ర సంపన్నుండు+ఐనన్‌= మిత్ర సంపద కలవాడయితే; అమి(త్రున్‌= శత్రువును; మిత్రబలముతోడన్‌= 
మితులయొక్కసాయంతో; భేదించి= భేదిల్లజేసి; దోస్‌+బలమున్‌= భుజశక్తిని; చలమున్‌+కలిగి= మొండిపట్టుదల కలిగి; దేశ, 
బలంబును= స్థానబలమూ; కాల, బలమున్‌+కలుగువానికి= కాల బలమూ ఉన్నవాడికి; ఎందున్‌= ఎక్కడైనా; అసాధ్యంబు= 
సాధించలేనిది; కలదె= ఉన్నదా? 


తాత్పర్యం: (ఈ పద్యంలో పేర్కొన బడినవి మిత్రబలం, దోర్చలం, దేశబలం, కాలబలం.) మిత్రబలసహాయంతో 
శత్రువులను జయించి, పరాక్రమం, పట్టుదల కలిగి, దేశబలం, కాలబలం కూడ కలిసి వచ్చినవాడికి ఎక్కడైనా 
అసాధ్యం అనేది ఉంటుందా? 


విశేషం: నన్నయభట్టు మహాభారతాన్ని “నీతి విచక్షణుల్‌ నీతిశాస్త్రం బని” కొనియాడుతారని అవతారికలో (ప్రశంసించాడు. 
మహాభారతం నీతిని, నీతిసూక్ష్మాలను పలుతావుల హృదయంగమంగా వింగడించింది. స్వకీయ పరాక్రమానికి మిత్రబలం 
తోడ్పడితే శత్రువులను నిర్జింపవచ్చును. అంతేకాక స్వకీయ పరా(క్రమానికి దేశబలం, కాలబలం సయితం తోడ్పడితే ఇక 
అసాధ్యమనేది ఉండదు. ఈ ప్రకరణంలో దేశబలానికి, కాలబలానికి వివరణ కల్పించక రచయిత సూత్రప్రాయంగా కుదించి 
చెప్పాడు. “ఉచితకాల సంభావ్యమైన యత్నవిధిగదా సమ(గఫలంబు నిచ్చు'-మూషిక మార్జాల సంవాదం, శాంతిపర్వం. 
దేశబలం అంటే స్థానబలం. వేమన స్టానబలాన్ని గురించి చెప్పిన పద్యం చిరస్మరణీయమైనది. “నీళ్లలోన మొసలి నిగిడి 
యేనుంగుంబట్టు, బయట కుక్కచేత భంగపడును.” మహాభారతంలో పలుతావుల నీతి ధర్మసూక్ష్మాలు వివరించబడ్డాయి. 


తే. బలము గలవాని బలువురు బలవిహీను | లొక్కటై కూడి నిర్ణింతు రుత్సహించి 
మధువు గొన నుత్సహించిన మనుజుంబట్టి । కుట్టి నిర్ణించు మధుకరకులమునట్లు. 251 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 111 


ప్రతిపదార్థం: బలము, కల, వానిన్‌= శక్తి ఉన్నవాడిని; పలువురు= పెక్కు మంది; బలవిహీనులు= బలంలేని వారు; 
ఒక్కటి+ఐ, కూడి= ఏకమై; ఉత్సహించి= విజృంభించి; మధువున్‌+కొనన్‌= తేనె తీసికొనటానికి; ఉత్సహించిన= ప్రయత్నించిన; 
మనుజున్‌= మనుష్యుడిని; పట్టి= (గ్రహించి (చేరి); కుట్టి; నిర్జించు= జయించే; మధుకర, కులము+అట్టు= తేనెటీగల 
గుంపువలె; నిర్జింతురు= ఓడిస్తారు. 


తాత్పర్యం: బలం కలవాడిని పెక్కుమంది బలహీనులు ఒకటిగాచేరి, తేనెను తీసికొనటానికి ప్రయత్నించిన 
మనుష్యుడిని పట్టి కుట్టి నిర్జించే తేనెటీగలగుంపువలె జయిస్తారు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. _ శ్వదృతియందలి దుర్దంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుట( బౌర జానపద బ్రాహ్మణ వరులు 
నీ కనురక్తులయి భవద్రాజ్యంబ వలచి యుండుదురు; దీని నేల యెడ సేసెదు? సర్వాయుధ సనాథంబయిన 
రథం బెక్కి గజపురంబున కభిముఖుండవై విజయప్రయాణంబు సేయుము. 252 


ప్రతిపదార్థం: శృదృతి+అందలి= కుక్కతోలుతో తయారుచేసిన తిత్తియందలి; దుగ్ధంబునున్‌+పోలెన్‌= పాలవలె; దుర్యోధను, 
రాజ్యంబు= దుర్యోధనుడియొక్క రాజ్యం; దూష్యంబు= దూషించతగింది; అగుటన్‌; పౌర, జానపద, (బ్రాహ్మణ, వరులు= 
పట్టణవాసులు, పల్లెపట్టుల నివసించే వాళ్ళు, (బ్రాహ్మణ్రేష్ణులు; నీకు+అనురక్తులు+అయి= నీ పట్ట (ప్రేముడి కల వారయి; 
అ (3) (2) ఆక (30) 
భవత్‌, రాజ్యంబు+అ= నీరాజ్యాన్నే, అంటే పరిపాలననే; వలచి+ఉండుదురు= (ప్రేమించి ఉన్నారు; దీనిన్‌+ఏల+ఎడ+చేసెదు= 
దీన్ని ఎందుకు ఆలస్యం (దూరం) చేస్తావు; సర్వ+ఆయుధ, సనాథంబు+అయిన= సమస్తమైన ఆయుధాలతో కూడిన; 
రథంబు+ఎక్కి= తేరు నెక్కి; గజపురంబునకు= హస్తినాపురానికి; అభిముఖుండవు+ఐ= ఎదురైన ముఖం కలవాడివై- అంటే 
ఆ దిక్కుగా; విజయ (ప్రయాణంబు= జయం సాధించే పయనం; చేయుము= కొనసాగించుము. 


తాత్సర్యం: కుక్కచర్మంతో తయారైన తిత్తియందలి పాలవలె దుర్యోధనుడిరాజ్యం దూష్యం. ఆ రాజ్యంలోని 
ప్రజలు, పట్టణవాసులు, పల్లెటూళ్ళలో నివసించేవాళ్ళు, బ్రాహ్మణోత్తములు నీ పరిపాలన కోరుకొంటున్నారు. ఇక 
ఆలస్య మెందుకు? అన్ని ఆయుధాల తోకూడినరథాన్ని అధిరోహించి, రాజధాని అయిన హస్తినాపురివైపు విజయ 
యాత్ర సాగించుము. 


విశేషం: ఉ.వి. సంశోధిత ముద్రణప్రతిలో 'శృదృతియందలి' అనే పాఠానికి బదులు “'హద్రాన్నంబునందలి' అనే పాఠం 
ఉన్నది. మూలంలో ఇట్లా ఉన్నది: “శ్వదృతౌ క్షీరమాసక్తం బ్రహ్మవా వృషలే యథా” (3.34.78); “శ్వదృతౌ సారమేయ చర్మకోశే, 
(బ్రహ్మవేదః వృషలే శూద్రే” అని నీలకంఠీయ వ్యాఖ్య (3.38.81) కాబట్టి 'శ్వదృతియందలి' అనే పాఠమే ఉచితమైనదని 
గ్రహించడమైనది. ధర్మరాజుకు స్వకీయబలం ఉన్నది. మిత్రబలం, దేశబలం, ప్రజాబలం ఉన్నాయి. ఆలస్యం చేయట 
మెందుకు? కాలబలం ఉన్నది. ఇక విజయ దండయా(త్రకు ఉప(క్రమించి హస్తినాపురి వైపు తరలివెళ్ళాలని భీముడి అభిప్రాయం. 


మ. _ ప్రణుతక్షాత్రగుణంబు విక్రమము దర్పం బేర్సడన్‌ విక్రమ 
క్షణదానం బొనరింపు మీ క్షణమ; విఖ్యాతంబుగా సంగరాం 
గణమధ్యంబున( జేయు మర్గునబృ్బహద్గాండీవ నిర్ముక్త మా 


ర్గణ ధారావళి ధార్తరాష్ట్ర కదళీకాంతార విచ్చేదమున్‌. 253 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రణుత, క్షాత్ర గుణంబు= పొగడబడిన క్షత్రియుల లక్షణం; విక్రమము= పరాక్రమం; దర్పంబు= గర్వం; 
ఏర్పడన్‌= స్పష్టపడేటట్టుగా; విక్రమ, క్షణ, దానంబు+ఒనరింపుము= పరా(క్రమమనే పండుగను దానం చేయుము; ఈక్షణము+అ= 

(>) we} oa oa 
ఈక్షణంలోనే (వెంటనే); విఖ్యాతంబుగా= క్రీర్తి కలిగేటట్టుగా; సంగర+అంగణ, మధ్యంబునన్‌= యుద్దరంగమధ్యంలో; అర్జున 
బృహత్‌+గాండీవ, నిర్ముక్తు మార్గణ, ధారా+ఆవళి= అర్జ్హునుడియొక్క గొప్ప విల్లైన గాండీవంనుండి విడువబడిన బాణాల 
వాదరల సముదాయంచేత; ధార్తర్యాస్ట్ర కదళీ, కాంతార, విచ్చేదమున్‌= ధృతరాష్ట్రుడి యొక్క కుమారులనే అరటిచెట్ట అడవిని 
తెగనరకటాన్ని; చేయుము. 


తాత్పర్యం: క్షత్రియులలో కొనియాడబడే లక్షణం పరాక్రమం. ఈక్షణంలోనే దర్పం ప్రకాశించేటట్లగా పరాక్రమం 
అనే పండుగను రణరంగ మధ్యంలో దానం చేయుము. అర్జునుడి గొప్ప గాండీవంనుండి బయలువెడలే 
బాణపరంపరలచేత ధృతరాష్రుడి కుమారులనే కదళీవనాన్ని తెగనరకుము. 


విశేషం: విక్రమక్షణదానము= విక్రమం అనే పండుగ అనేచోట ధార్తరాష్ట్ర కదళీకాంతారం అనే చోట అలంకారం రూపకం. 
ధార్తరాష్టులు ఉపమేయం. అరటిచెట్ట అడవి ఉపమానం. విక్రమం ఉపమేయం. క్షణము= పండుగ ఉపమానం. ఉపమేయ 
ఉపమానాలకు అభేద అధ్యవసాయం కల్పించబడింది కాబట్టి ఇవి రూపకాలంకారాలు. అరటిచెట్లను నరకటంలో గల సౌలభ్యం 
అందరికి అనుభవసిద్దమే. 


క. బహు వాహ సుభట హస్తిక | సహితులు బలవంతులని విచారింపకు నీ 
యహితులు మద్దాహుగదా । నిహతికి మార్కొనంగం బోర నిలువం గలరే? 254 


ప్రతిపదార్థం: నీ+అహితులు= నీ శత్రువులు; బహు, వాహ, సుభట, హస్తిక, సహితులు= పెక్కు వాహనాలతో, మంచి 
సైనికులతో, ఏనుగులతో కూడి ఉన్నవారు; బలవంతులు= బలం కలవారు; అని; విచారింపకు= దుఃఖించకు; (వారు); 
మత్‌+బాహు, గదా, నిహతికి= నా చేతిలోని గద యొక్క దెబ్బకు; మార్కొనంగన్‌= ఎదిరించటానికి; పోరన్‌= యుద్దంలో; 
నిలువన్‌+కలరే= నిలువజాలుదురా? 


తాత్సర్యం: నీ శత్రువులు పెక్కు వాహనాలతో, మంచి సైనికులతో, ఏనుగులతో కూడి ఉన్నారు. బలం కలవారు 
అని విచారించకు. నా చేతిలోని గదదెబ్బలకు ఎదిరించి వారు యుద్దంలో నిలువగలరా? 


కు అరివరుల నోర్చి సాగర । పరివృత భూచక్రమెల్లం బాలింపు; ప్రజా 
పరిపాలనంబు కంటెను । ధరణీశ! విశేష మొండు ధర్మువు గలదే? 255 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ1= భూమికి (ప్రభువైన ఓ ధర్మరాజా!; అరి, వరులన్‌= శత్రు శ్రేష్ణులను; ఓర్చి= జయించి; సాగర, 
పరివృత, భూ, చక్రము+ఎల్లన్‌= సముద్రంచేత చుట్టుకొనబడిన భూమండలాన్ని అంతటినీ; పాలింపు= ఏలుకొనుము; (ప్రజా, 
పరిపాలనంబు, కంటెను= (ప్రజలను పరిపాలించటంకంటె; విశేషము= గొప్పదైన; ఒండు=వేరు; ధర్మువు= ధర్మం; కలదే= 
ఉన్నదా? 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! శత్రువులను జయించి, సముద్రంచేత చుట్టుకొనబడిఉన్న భూచక్రాన్ని పరిపాలించు. 
ప్రజలకు చక్కని పరిపాలన సమకూర్చటంకంటె గొప్పదైన ధర్మం వేరొకటి ఉన్నదా? 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 113 


వ. రాజ్యపదస్థుండైన క్షత్రియుండు భూరిదక్షిణంబులైన యజ్ఞంబుల దేవబ్రాహ్మణులం దృప్తులం జేసి బ్రాహ్మణులకు 
నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి దురితంబులవలనం బాసి తమోవిముక్తుండైన చంద్రుండునుం బోలె 
వెలుంగు” ననిన భీమసేనునకు ధర్మరా జిట్లనియె. 256 

ప్రతిపదార్థం: రాజ్య, పదస్థుండు+ఐన, క్షత్రియుండు= రాజ్యపదవిలో ఉన్న క్షత్రియుడు, అంటే (ప్రభువైన క్షత్రియుడు; భూరి, 

దక్షిణంబులు+ఐన= గొప్ప దక్షిణలతో కూడిన; యజ్ఞంబులన్‌= (క్రతువుల చేత; దేవ, (బ్రాహ్మణులన్‌= దేవతలను, బ్రాహ్మణులను; 
తృప్పులన్‌+చేసి= తనివి చెందేటట్లు చేసి; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; అ(గ్రహారంబులు= ఊళ్ళు; గో, సహ(స్రంబులున్‌= 
వేలకొలది ఆవులు; (దానంగా) ఇచ్చి; దురితంబుల వలనన్‌+పాసి= పాపాలనుండి తొలగి; తమస్‌+విముక్తుండు+ఐన= చీకటి 


నుండి తొలగిన; చం(ద్రుండునున్‌+పోలె= చం(ద్రుడివలె; వెలుంగున్‌= వెలుగొందుతాడు; అనిన; భీమసేనునకు; ధర్మరాజు: 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: రాజ్యసంపాదన చేసి ప్రభువైన క్షత్రియుడు భూరిదక్షిణ లిచ్చి యజ్ఞాలు చేసి, (బ్రాహ్మణులకు అగ్రహారాలు, 
వేలకొలది ఆవులు దానం చేసి, పాపాలను పోగొట్టుకొని మబ్బుమాటుననుండి వచ్చి వెలుగొందే చంద్రుడివలె 
ప్రకాశిస్తాడు'- అని భీముడు చెప్పగా ధర్మరాజు ఇట్టా పలికాడు. 


ఉ. “నీ వచనంబు ధర్మ్యము, వినీతము, నీతియుతంబు, నిష్ట సి 
ద్యావహ, మత్యుదార మిదియైనను నిప్తు దలంపంగా విచా 
రావసరాప్తికిన్‌ విషయమైనది; కార్య ఫలంబు లెల్ల స 
ద్ధావమునన్‌ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్‌. 257 


ప్రతిపదార్థం: నీ, వచనంబు, ఇది=ఈ నీ మాట; ధర్యము= ధర్మంతో కూడింది; వినీతము= చక్కగా (ప్రతిపాదించబడింది; 
నీతి, యుతంబున్‌= నీతితో కూడింది; ఇష్ట, సిద్ది+ఆవహము= ఆశయాలను నెరవేర్చేటటువంటిది; అతి+ఉదారము= మిక్కిలి 
గొప్పది; ఐననున్‌= ఐనప్పటికిన్నీ; ఇవ్లు= ఇప్పుడు; తలంపన్‌+కాన్‌= యోచించగా; విచార+అవసర+ఆప్తికిన్‌= ఆలోచన 
చేయవలసిన సమయస్థితిని పొందటానికి; విషయము+ఐనది= అంశమైనది; విచార పారగుల్‌= మేధావులు; కార్య, ఫలంబులు+ 
ఎల్లన్‌= చేసిన పనులకు లభించే ఫలితాలు అన్నికూడా; సత్‌+భావమునన్‌= మంచి తలపులు ఉన్నపుడు; విచార, 
సులభంబులు+అ= యోచనచేత సులువుగా పరిష్కరించదగినవే; అం(డ్రు= అని అంటారు. 


తాత్సర్యం: 'నీమాట ధర్మంతో కూడింది. చక్కగా ఆలోచించిన తర్వాత చెప్పింది. నీతితో నిండింది. ఆశయాలను 
నెరవేర్చేటటువంటిది. గొప్పతనం కలిగింది. అయితే ఇప్పుడు నీ వాదం విచారించి తేల్చవలసిన అంశం. ఇటువంటి 
కార్యఫలాలన్నిటినీ సద్భావంతో కూడిన యోజ(చ)న చేత పరిష్కరించటం సులువు- అని మేధావులు అంటారు. 


విశేషం: ధర్మరాజు భీముడి వాదాన్ని అంగీకరించజాల నప్పటికిన్నీ, అతడు మనస్సు ఏమాత్రం నొవ్వకుండ బదులు పలికాడు. 
ధర్మరాజు భీముడిమాట కాదనకుండానే, అతడి వాదం విచారించిన పిదప తేల్చవలసినట్టిదని సుకుమార సుందరంగా 
చెప్పాడు. ధర్మరాజు మెత్తని పులి. 
కు వనమున బండ్రెండేండ్లును । జనపదమున నెటు(గకుండ సరి నొక వర్షం 

బును జలుప( బూని సత్యము | దనర6గ6 జేసితి. బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్‌. 258 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనమునన్‌= అడవిలో; పండ్రైెండు+ఏండ్డును= పం[డైెండు సంవత్సరాలున్నూ; జనపదమునన్‌= (ప్రజలు 
నివసించే చోట; ఎణుగకుండ= అజ్ఞాతవాసంగా; సరిన్‌= సరిగా; ఒక, వర్షంబును= ఒక సంవత్సరమున్నూ; చలుపన్‌+పూని= 
కడపటానికి పూనుకొని; సత్యం= నిజం; తనరంగన్‌= ఒప్పేటట్టుగా; తగన్‌= ఉచితంగా; వృద్ద, సభన్‌= పెద్దలు ఉన్న 
కొలువుకూటంలో; (ప్రతిజ్ఞ= శపథం; చేసితిన్‌= పూని ఉన్నాను. 


తాత్సర్యం: అరణ్యంలో పండ్రెండేండ్డు ఊరిలో అజ్ఞాతంగా ఒక సంవత్సరం గడిపేటట్టు పెద్దలుండే సభలో 
౮౪ త్‌ ధా. యలు 
ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ సత్యవ్రతం పాటించవలసి ఉన్నది. 


చ. అలఘుగుణంబులం దధికు(డైన మహాత్ముడు రాగకోపమా 
యల. బడి, యక్షమావివశు( డై, యచిరాంశులతావిలాసచం 
చలమగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువు( దప్పి సత్సభా 
వలి దగువారియొద్ద( దగువా(డయి సద్విధి నుండ నేర్గునే? 259 


ప్రతిపదార్థం: అలఘు, గుణంబులందు+అధికుండు+ఐన, మహా+ఆత్ముండు= గొప్ప లక్షణాల్లో అతిశయం సాధించిన 
మహానుభావుడు; రాగ, కోప, మాయలన్‌+పడి= ఎక్కుడు అభిమానంలోను, (క్రోధంలోను, మాయలలోను పడి; అక్షమా, 
వివశుండు+ఐ= అసహనానికి లోనై; అచిర+అంశు, లతా, విలాస, చంచలము+అగు= అస్థిరమైన మెరుపుతీగ? హొయలువలె 
తాత్కాలికమైన; లక్ష్మికి= సంపదకు; ఆసపడి= కోరి; సత్యము= సత్యాన్ని; ధర్మువున్‌= ధర్మాన్ని; తప్పి= అతి(క్రమించి; 
సత్‌+సభా+ఆవలిన్‌= సజ్జనుల సభలలో; తగువారి+ఒద్దన్‌= యోగ్యులైన వారి దగ్గర; తగువా(డు+అయి= తగినవాడయి; 
సత్‌, విధిన్‌= మంచి (ప్రవర్తనతో; ఉండనేర్చునే= మనగలుగునా? 


తాత్పర్యం: గొప్పగుణాలు ఉండే మహాత్ముడు మెరుపుతీగ వలె చంచలమైన ధనానికి ఆసపడి, రాగకోపాలకు 
సంబంధించిన మాయలలో పడి అసహనంతో సత్యాన్ని, ధర్మాన్ని అతిక్రమించి యోగ్యత, సభ్యత కలవారి దగ్గర 


సక్రమంగా మెలగజాలుతాడా? 


వ. ఏనెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; శుభోదయకాలంబు. బ్రతీక్షించి యుండుము; రాజ్యంబులుC 
బుత్తులును ధనంబును యశంబును సత్యంబునకు సమంబులు గా” వనిన భీమసేనుం డిట్లనియె. 260 


ప్రతిపదార్థం: ఏను+ఎట్టును= నేను ఏ రీతిగా అయినను; సత్య, సమయంబు= సత్యం పాటించి చేసిన (ప్రతిజ్ఞను; 
అతి(క్రమింపన్‌+ఓపన్‌= దాటలేను, (మీరలేను); శుభ+ఉదయ, కాలంబున్‌= మేలు కలిగే సమయాన్ని; ప్రతీక్షించి+ఉండుము= 
ఎదురుచూస్తూ ఉండుము; రాజ్యంబులున్‌; పుత్రులును; ధనంబును; యశంబును= కీర్తియు; సత్యంబునకు, సమంబులు, 
కావు+అనిన= సత్యంతో సరిసమానాలు కావు; అనినన్‌= అనగా; భీమసేనుండు+ఇట్టు+అనియెన్‌= భీముడు ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: నేను సత్యవ్రతాన్ని ఎన్నడూ వీడజాలను. చేసిన ప్రతిజ్ఞను మీరజాలను. మేలు కలిగే కాలం కొరకు 
నిరీక్షించి ఉండుము. రాజ్యం, సంతానం, కీర్తి-సత్యంతో సరితూగజాలవు'- అని ధర్మరాజు చెప్పగా భీముడు ఇట్టా 


అన్నాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 115 


ఆ. 'అంతకుండు జనుల కాసన్ను(డై యుండ । నిమిషమాత్రమేని నిశ్చయింప. 
దగని జీవనంబు దద్ద సుస్టిరముగా( । జేసి కార్య మెడయు( జేయందగునె? 261 


ప్రతిపదార్థం: అంతకుండు= యముడు; జనులకు= (ప్రజలకు; ఆసన్ను(డు+ఐ+ఉండన్‌= దగ్గరివాడై ఉండగా; నిమిష, 
మా(త్రము+ఏని= ఒక్క నిమిషమైనను; నిశ్ళ్చయింపన్‌+తగని= నిర్ణయించటానికి తగని; జీవనంబు= (బ్రతుకును; తద్ద= 
మిక్కిలి; సుస్టిరముగాన్‌= మిక్కిలి స్థిరమైనదిగా; చేసి= నిరూపించుకొని; కార్యము= కర్తవ్యాన్ని, అంటే చేయతగిన పనిని; 
ఎడయున్‌+చేయన్‌+తగునె= ఆలస్యం చేయటం తగునా? 


తాత్సర్యం: ప్రజలకు యముడు చేరువలో ఉండగా, ఒక్క నిమిషమైనా సుస్థిరమని నిశ్చయించరాని జీవితాన్ని 
సుస్థిరం అనుకొని, కర్తవ్యాన్ని ఆలస్యం చేయతగునా? 


వ. శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని జన్మంబు నిరర్ణకంబు; సకల 
రాజ సమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరిభవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం 
బగలును నా హృదయంబు దపించుచుండు; నాకంటె నర్దున నకుల సహదేవులుం గుంతీదేవియు 
నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు. 262 


ప్రతిపదార్థం: శరీరికి= (దేహంకలవాడికి) (ప్రాణికి; మరణంబు= చావు; నియతంబు= తప్పని సరైనట్టిది; మరణంబునకు 
ముందర= చనిపోవటానికి ముందే; వైరంబున్‌= శత్రుత్వాన్ని; తీర్చని, వాని, జన్మంబు= తీర్చనివాడి పుట్టుక; నిరర్థకంబు= 
వ్యర్థం; సకల, రాజ, సమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; పరులచేతన్‌= శత్రువులచేత; అట్టు= ఆవిధంగా; మనపడిన= 
మనం పొందిన; పరిభవంబునకున్‌+(ప్రతీకారంబు= అవమానానికి మారుచేత; చేయు+అంతకున్‌= చేసేవరకు; రేయునున్‌+ 
పగలును= రాత్రింబగళ్ళు; నాహృదయంబు= నా ఎడద; తపించుచుండున్‌= దుఃఖిస్తూ ఉంటుంది; నాకంటెన్‌; అర్జున, నకుల, 
సహదేవులున్‌+కుంతీదేవియున్‌; అంతస్తాపంబునన్‌= లోపలిబాధచేత; ఎంతయు= ఎంతో ఎక్కువగా; సంతస్తులు+అగుచున్నవారు= 
మిగుల తాపం పొందుతున్నారు. 


తాత్సర్యం: పుట్టినవారు గిట్టక తప్పదు. మరణించటానికి పూర్వమే వైరం తీర్చుకొనలేని మనుజుడి జన్మ వ్యర్థం. 
అంతమంది రాజుల ముందు ఆ విధంగా మనం శత్రువులచేత పడిన అవమానానికి ప్రతీకారం చేసేంతవరకు నా 
హృదయం రాత్రింబగళ్ళు తపిస్తూ ఉంటుంది. నాకంటె మిక్కుటంగా లోలోపల బాధతో (మ్రగ్గేవారు అర్జునుడు, 
కుంతి, నకుల సహదేవులు. 


క. వీరల దుఃఖము దీర్చక । క్రూరనికారులగు రిపులకును ముదముగ ను 
గ్రారణ్యములో ధర్మువుం । గారుణ్యము. దాల్చి యునికి కార్యమె నీకున్‌? 263 


ప్రతిపదార్థం: వీరల, దుఃఖము= వీరు అనుభవిస్తున్న శోకం; తీర్చక= తొలగించక; (క్రూర, నికారులు+అగు= దయలేని 
వంచకులైన; రిపులకును= శత్రువులకు; ముదముగన్‌= సంతసమవునట్టుగా; ఉగ్ర+అరణ్యములోన్‌= భయంకరమైన అడవిలో; 
ధర్మువున్‌= ధర్మాన్ని; కారుణ్యమున్‌= దయను; తాల్చి= ధరించి; ఉనికి= ఉండటం; నీకున్‌= నీకు; కార్యమె= కర్తవ్యమా? 


తాత్సర్యం: వీరి (భీమ, అర్జున, నకుల సహదేవులు, కుంతీదేవి అనుభవించే) దుఃఖం తొలగించకుండ, శత్రువులకు 
సంతోషం కలిగేటట్టుగా, భయంకరమైన అడవిలో ధర్మాన్ని, దయను ధరించి ఉండటం నీకు తగునా? 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇదిబ్రాహ్మణ ధర్మంబుగాని క్షత్రియ ధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజధర్మంబులు నీ యెటుంగనియవి 

లేవు; శత్రుసంహారంబు సేయని నా డత్యంతహాని యగు; నట్లుంగాక. 264 
ప్రతిపదార్థం: ఇది= ఇట్టి నీ ప్రవర్తన; బ్రాహ్మణ, ధర్మంబు+కాని= (బ్రాహ్మణులు ఆచరించతగిన ధర్మమే కాని; క్షత్రియ 
ధర్మంబు+కాదు= క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం కాదు; మను (ప్రణీతంబులు+ఐన= మనువుచేత రచించబడిన; 
రాజధర్మంబులు= రాజులు ఆచరించతగిన ధర్మాలు; నీ+ఎయుంగని+అవి, లేవు= నీకు తెలియనివి లేవు; శత్రు సంహారంబు= 
విరోధులను చంపటం; చేయనినాండ= చేయనప్పుడు; అత్యంత, హాని= మిక్కిలి కీడు; అగున్‌= దాపురిస్తుంది; అట్లున్‌+కాక= 
అదీ కాక. 


తాత్సర్యం: నీ ప్రవర్తన బ్రాహ్మణులకు అనువైన ధర్మం కాని, క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం కాదు. 
మనువు ధర్మశా(స్తంలో రచించిన రాజధర్మాలు నీకు తెలియనివి కావు. శత్రువులను తుదముట్టించనినాడు కీడు 
దాపురిస్తుంది. 
తే.  వనమునందు. బండ్రెండు సంవత్సరంబు । లుండ నేర్దితి మేనియు, నొరు లెటుంగ 

కుండ నజ్ఞాతచర్యయం దొక్క దివస । మైన నుండ౦గ నేర; మెట్లనిన వినుము. 265 


ప్రతిపదార్థం: వనమునందున్‌= అడవిలో; పండ్రెండు, సంవత్సరంబులు= పండ్రెండేండ్డు; ఉండ, నేర్చితిమి+ఏనియున్‌= 
ఉండగలిగినప్పటికిని; ఒరులు+ఎణుంగక+ఉండన్‌= ఇతరులు తెలిసికొనకుండ; అజ్ఞాత, చర్య+అందు= తెలియబడని (ప్రవర్తనలో 
(అజ్ఞాతవాసంలో); ఒక్క దివసము+ఐన= ఒక్క రోజుకూడా; ఉండంగ నేరము= ఉండజాలం; ఎట్టు+అనిన= ఎట్లని అడిగినట్లయితే; 
వినుము= చెప్పుతాను వినుము. 


తాత్సర్యం: అడవిలో మనం ఎట్లో పండ్రెండేండ్లు ఉండగలిగినా, తదుపరి అజ్ఞాతవాసంలో ఇతరులకు తెలియకుండ 
ఒక్క దినంకూడా గడుపజాలము. ఎట్టంటే విను. 


వ. ఆబాలవృద్దప్రసిద్దుండవై పార్టివ సూర్యుండవైన నిన్నును, సింహసంహననులైన నీ తమ్ములను నెజు6గని 
వారు లేరు; మన గూఢభావంబు మేరువు నిగూఢభావంబునుంబోలె నఘటమానం; బిట్లేని నవ్వనవాసక్షేశం 
బెన్న(డును మనకుంబాయనేరదు; మన మిప్పు డివ్వనమున. బదుమూండు మాసంబులు సలిపితిమి; 
సంవత్సర ప్రతినిధిగా మాసంబులు సేసికొనుట యెందునుం గల యదియ; దీన ధర్మవిరోధంబు లేదు; 
విజయారంభంబున కిది యవసరం'” బనిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులిత ముఖుండై, 
పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జిట్లనియె. 266 

ప్రతిపదార్థం: ఆ బాల వృద్ద ప్రసిద్దుండవు+ఐ= బాలురు మొదలుకొని ముసలివారివరకు పేరు ప్రఖ్యాతులతో విలిసిల్లే వాడివై; 

పార్థివ, సూర్యుండవు+ఐన= రాజులలో సూర్యుడివంటి వాడివైన; నిన్నును; సింహసంహననులు+ఐన= సింహాలవంటి శరీరాలు 
కలవారైన; నీ, తమ్ములనున్‌= నీసోదరులను; ఎటు(గని వారు లేరు; మన, గూఢ, భావంబు= మనం రహస్యంగా ఉండటం; 
మేరువు, నిగూఢ, భావంబునున్‌+పోలెన్‌= మేరుపర్వతం రహస్యంగా ఉండగలగటంవలె; అ, ఘటమానంబు= జరుగనటువంటిది 

(ఒనగూడనిది); ఇట్లు+ఏనిన్‌= ఇది ఈ విధంగా జరిగితే; ఈ+వన, వాస, క్షేశంబు= ఈ విధంగా అడవిలో నివసించి 

('మగ్గటం; ఎన్నండును= ఎప్పటికిని; మనకున్‌+పాయనేరదు= మనకు తొలగిపోదు (తప్పదు); మనము+ఇప్తుడు; ఈ+వనమునన్‌= 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 117 


ఈ అడవిలో; పదుమూ(డు మాసంబులు= పదమూడు నెలలు; సలిపితిమి= గడిపాము; సంవత్సర, 'ప్రతినిధిగా= ఒక ఏడుకు 
బదులుగా; మాసంబులు= ఒక్కొక్క నెలను; చేసికొనుట= లెక్కకట్టటం; ఎందునున్‌+కల+అది+అ= అన్నిచోట్ల ఉన్నట్టిదే; 

[స్‌ న్‌. యు 
దీనన్‌= ఈ విధంగా చేస్తే, ధర్మ విరోధంబు, లేదు= ధర్మవ్యతిరేకత లేదు; విజయ+ఆరంభంబునకున్‌= గెలుపును పొంద 
యత్నించటానికి; ఇది, అవసరంబు= ఇది తగినకాలం; అనినన్‌= అని చెప్పగా; భీమసేను, పలుకులు, విని= భీముడి మాటలు 
విని; నిశ్వాస, వ్యాకులిత, ముఖుండు+ఐ= నిట్టూర్పులచేత కలత నొందిన మొగం కలవాజై; పెద్దయున్‌+ప్రొద్దు, చింతించి= 
చాలాసేపు విచారించి; ధర్మరాజు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! బాలుర నుండి వృద్దులదాకా అందరిలో ప్రసిద్దుడివై రాజుల్లో సూర్యుడివంటి వాడివైననిన్ను, 
సింహాలవంటిశరీరాలుగల నీ తమ్ముళ్ళను తెలియనివారులేరు. మనం రహస్యంగా ఉండటం అంటే మేరుపర్వతం 
మరుగుపడిఉండటం. అది జరిగేదికాదు. అరణ్యవాసాన్ని ఎట్లో గడిపినా- అజ్ఞాతవాసాన్ని ఇతరులకు తెలియకుండ 
గడపటం ఎట్లా వీలవుతుంది? ఇటైైతే ఈ మన వనవాసక్రేశం ఎన్నటికీ తొలగిపోదు. ఒక సంవత్సరానికి బదులుగా 
ఒక నెలను పరిగణించే గణితం లోకంలో బహుళప్రచారంలో ఉన్నది కదా! మనం ఈ అడవిలో పదమూడు నెలలు 
గడిపాము కావున వీటిని పదమూడు ఏండ్లుగా సరిపెట్టవచ్చును. ఇందు ధర్మవిరోధం లేదు. ఇది విజయ సాధనకు 
ఒక ఉపకరణం'- అని భీముడు చెప్పగా విని, నిట్టూర్పులచేత కమలిన మొగం కలవాడయి ధర్మరాజు ఇట్టా 
బదులు పలికాడు. 


క. 'క్రమమునం బాండిత్య పరా । క్రమ దర్వములందుం గడు. బ్రగల్జుండవు, మ 
ధ్యమ! నీ చెప్పిన యది కా | ర్యమ యయినను ధీరబుద్దివై విను మనఘా! 267 


ప్రతిపదార్థం: అనఘా!= పాప రహితుడా!; మధ్యమ!= కుంతీపుత్రులలో నడిమివాడా! ఓ భీమసేనా!; క్రమమునన్‌= వరుసగా; 
పాండిత్య పరాక్రమ దర్పములందున్‌= పాండిత్యంలోను, శౌర్యంలోను, ఆటోపంలోను; కడున్‌= మిక్కిలి; ప్రగల్భుండవు= 
ప్రతిభ కలవాడివి; నీ, చెప్పిన+అది= నీవు చెప్పింది; కార్యము+అ= చేయదగిన పనే; అయినను= కాని; ధీర, బుద్దివి+ఐ= 
స్వతంత్ర బుద్ది కలవాడివై; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: 'అనఘుడ వైన ఓ భీమసేనా! నీకు పాండిత్యం ఉన్నది; పరాక్రమం ఉన్నది; ఆటోపం ఉన్నది. నీవు 
మిక్కిలి ప్రతిభావంతుడివి. నీవు చెప్పింది చేయదగినదే. అయినా, నేను చెప్పేది విని స్వతంత్రంగా ఆలోచించు. 


వ. అల్పోపాయం బైన కార్యంబు సాహసారబ్దం బైనను దోషంబు లే; దిది మహాకార్యంబు; సాహసక్రియా 
సాధ్యంబు గాదు; సువిచారితంబై సిద్దింబొందు; విచారపూర్వారబ్ద కార్యంబునకు దైవంబును ననుకూలం 
బగుం గావున నిమ్ముగా విచారింపవలయు. 268 


ప్రతిపదార్థం: అల్ప+ఉపాయంబు+ఐన, కార్యంబు= చిన్న ప్రయత్నంచేత నెరవేరేపని; సాహస+ఆరబ్దంబు+ఐనను= తెగువతో 
మొదలు పెట్టబడిం దైనను; దోషంబు లేదు= తప్పు లేదు; ఇది; మహా, కార్యంబు= గొప్పపని; సాహస, (క్రియా, సాధ్యంబు+కాదు= 
తెగువతో ముందుకు దూకి చేసే పనుల వలన జరిగేటటువంటిది కాదు; సు, విచారితంబు+ఐ= బాగుగా యోచించబడిందై; 
సిద్దిన్‌+పొందున్‌= ఫలితం పొందుతుంది; విచార, పూర్వ+ఆరబ్ద, కార్యంబునకు= ముందు యోచించబడి పిమ్మట మొదలు 
పెట్టబడిన పనికి; దైవంబునున్‌= విధియు (అదృష్టమును); అనుకూలంబు+అగున్‌= తోడుపడుతుంది; కావునన్‌+ఇమ్ముగా, 
విచారింపవలయున్‌= కాబట్టి సంపూర్ణంగా (అనుకూలంగా) ఆలోచించవలసి ఉంది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఏదో చిరు ప్రయత్నంచేత సిద్దించే పనిని తెగువతో మొదలు పెట్టినను తప్పు లేదు. ఇది మహాకార్యం. 
తొందరపడి తెగువతో ముందుకు చొచ్చుకొని చేయతగింది కాదు. చక్కగ ఆలోచించి చేయదగింది సుమా! 
జాగరూకతతో ముందు ఆలోచించి తదుపరి మొదలు పెట్టిన పనులకే దైవం (అదృష్టం) కూడ కలిసివస్తుంది. 
కాబట్టి సాంగోపాంగంగా ఈ సమస్యగురించి యోచించవలసి ఉన్నది. 


సీ, శూరులు ధృతరాస్తుసుతులు దుర్యోధనా । దులు దురాధర్ను లందొటును మనకు 
నాతతాయులు, మణి యంగభూవిభు(డును | భూరిశ్రవుడు మద్రభూమిపతియు 
నాదిగా6 గల వీరు లవిజేయ విక్రము, | లొలసి తత్సుహృదులై యున్నవారు; 
మనచేత జితులైన మనుజేశు లెల్లను । జని సుయోధనుచేత సత్కరింప 


ఆ. బడి కడంగి వాని ప్రస్తవంబున నాజి । వేచి ప్రాణములను విడువ నున్న 
వారు; వారలెల్ల వసుధ బ్రసిద్దులు । వినగ నస్త్రశస్త్రవిద్యలందు. 269 


ప్రతిపదార్థం: శూరులు= వీరులు; ధృతరాష్ట్ర సుతులు= ధృతరాష్ట్రుడి కుమారులు; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు 
మున్నగువారు; అందొణును= అందరున్నూ; మనకున్‌; దురాధర్షులు= త్రోసివేయ తగనివారు; ఆతతాయులు= చంపటానికి 
ఉద్యుక్తులైనవారు; మణీ= అంతేకాక; అంగభూ, విభుండును= అంగదేశపు రాజును (కర్గుడును); భూరిశ్రవుడు; మద్ర, 
భూమి, పతియున్‌= మధద్రదేశపు రాజు (శల్యుడు); ఆదిగాన్‌+కల, వీరులు= మొదలుగా గల వీరులు; అవిజేయ విక్రములు= 
జయింపసాధ్యం కాని పరా(క్రమంగలవారు; ఒలసి= కూడుకొని; తద్‌+సుహృదులు+ఐ+ఉన్నవారు= ఆతడికి మిత్రులై ఉన్నారు; 
మనచేతన్‌;  జితులు+ఐన= లోగడ ఓడిపోయిన (రాజసూయంలో); మనుజ+ఈశులు+ఎల్లను= రాజులందరున్నూ; చని= 
వెళ్ళి, సుయోధనుచేత= దుర్యోధనుడి చేత; సత్కరింపన్‌+పడి= గౌరవించబడి; కడంగి= పూని; వాని (ప్రస్తవంబునన్‌= వాడి 
విషయంలో; ఆజిన్‌= యుద్దాన్ని; వేచి= నిరీక్షించి; ప్రాణములను, విడువన్‌+ఉన్నవారు= (ప్రాణాలను అర్పించటానికి సిద్దంగా 
ఉన్నారు; వారలు+ఎల్లన్‌= వారందరూ; అస్త, శస్త్ర విద్యలందు= అ'స్త్రాలకు, (మంత్రంతో కూడిన బాణాలకు) శస్త్రాలకు 
(ఆయుధాలకు) సంబంధించిన కళలలో; వినంగన్‌; వసుధన్‌= భూమిపై; (ప్రసిద్దులు= పేరుకెక్కిన వారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి కుమారులైన దుర్యోధనాదులందరు వీరులు. మనం చులకనగా చూడదగినవారు కారు. 
పైగా మనలను చంపటానికి ఉద్యమించే వారు. అంతేకాక, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు జయించ సాధ్యం 
కానివారు. ఆ దుర్యోధనుడికి వారు మి(త్రులై ఉన్నారు. లోగడ మనచేత రాజసూయయాగంలో ఓడిపోయిన 
రాజులందరు వెళ్ళి దుర్యోధనుడిచే సత్కరించబడి, మనపై పగదీర్చుకోవటానికి యుద్దానికై నిరీక్షిస్తూ ప్రాణాలు 
వదలటానికికైనా సిద్దంగా ఉన్నారు. వాళ్ళంతా అ(స్తశస్తవిద్యలలో ఆరితేరి ఈ లోకంలో పేరుకెక్కినవారు. 


విశేషం: మద్రభూపతి శల్యుడు నకులసహదేవుల మేనమామ. అయినను అతడు కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి 
పక్షంలో చేరాడు. ముందు జరుగబోయే ఆ సంగతిని- మునుముందుగానే ధర్మరాజు గుర్తించినట్టు ఆరణ్యపర్వంలోనే సాక్ష్యం 
లభించింది. ఆతతాయులు ఆరుగురు. 1. ఇంటికి నిప్పు పెట్టేవాడు, 2. విషం పెట్టేవాడు, 3. కత్తితో నరికేవాడు 4. ధనం 
దోచుకొనేవాడు 5. భూమిని అపహరించేవాడు 6. పరస్త్రీని చెరబట్టేవాడు. 


క _ వినవయ్య! కర్టుగర్వం । బని నాతం డభేద్యకవచు( డగుటయు, విలునే 
ర్వున నతని బాహువిక్రమ । మును దలంచిన నాండు గన్ను మొగుడదు నాకున్‌. 270 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 119 


ప్రతిపదార్థం: వినవయ్య; కర్టుగర్వంబు= కర్ణుని బాహు గర్వం (దర్పం); అనిన్‌= యుద్దంలో; ఆతండు= అతడు; అభేద్య 
కవచుండు= భేదించటానికి వీలులేని మైతొడుగు కలవాడు; అగుటయు; విలునేర్పునన్‌= ధనుర్విద్యానైపుణ్యంలో; అతని, 
బాహు విక్రమమును= అతని చేతుల లావును; తలంచిన, నాడు= ఆలోచించిన రోజు; నాకున్‌= నాకు; కన్ను, మొగడదు= 
కన్నుమూత పడదు, అంటే నిద్రరాదు. 


తాత్సర్యం: వినుము. కరుడు బాహుదర్సపూరితుడు. అతడు అభేద్యకవచుడు. అతడి విలునేర్పు, పరాక్రమం 
తలచినరోజు నాకు నిద్ర పట్టదు. 


వ. మటియు భీష్మ ద్రోణ కృపాచార్యులు సములయ్యును వారియొద్దన యున్నవారు; వార లపార దివ్యాస్త్ర 
విశారదులు, వారల నోర్షికాని దుర్యోధను నిర్దింపంబోల' దని విచారించు సమయంబున. 271 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; భీష్మద్రోణకృప+ఆచార్యులు= భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు; సములు+ 
అయ్యును= సమానులు అయినప్పటికి; అంటే కౌరవ పాండవులకు సమానులే అయినప్పటికిని; వారి+ఒద్దన్‌+అ+ఉన్నవారు= 
వారి దగ్గరే (కౌరవుల దగ్గర) ఉన్నవారు; వారలు+అపార, దివ్య+అ'స్త్ర, విశారదులు= వారు మితిలేని దివ్యమైన ఆ'స్రాలలో 
నేర్పరులు; వారలన్‌+ఓర్చి, కాని= వారిని జయించికాని; దుర్యోధనున్‌, నిర్ణింపన్‌+పోలదు= దుర్యోధనుడిని జయించ నలవి 
కాదు; అని, విచారించు, సమయంబున= అని ఆలోచించే సమయంలో. 


తాత్సర్యం: అంతేకాక, భీష్మద్రోణకృపాచార్యులు, కురుపాండవులకు సములైనప్పటికీ, కౌరవుల దగ్గరే ఉండటంచేత 
వారి పక్షాన్నే యుద్దంలో పాల్గొంటారు. వారు అపార దివ్యాస్రకోవిదులు. వారిని జయించిన పిమ్మటే కదా మనం 
దుర్యోధనుడిని గెలవటం”- అని ఆలోచించేటప్పుడు. 


కృష్ణద్రైపాయను(డు ధర్మరాజు నొద్దకు వచ్చుట (సం. 3-37-20) 


క. వారల పుణ్యోదయమున । వారిజభవనిభుండు లోకవంద్యు(డు వచ్చెం 

బారాశర్యు(డు ధర్మశ । రీరుండు గృష్టాజినోత్తరీయుండు ప్రీతిన్‌. 272 
ప్రతిపదార్థం: వారల= వారి (పాండవుల) యొక్క; పుణ్య+ఉదయమున= పుణ్య సిద్దివలన అంటే పుణ్యఫలం వలన; వారిజ, 
భవ, నిభుండు= పద్మంలో జనించిన బ్రహ్మతో సమానమైన వాడు; లోక, వంద్యు(డు= లోకాలన్నింటిచేత నమస్కరించదగినవాడు; 
పారాశర్యు(డు= పరాశరుడి కుమారుడు; ధర్మశరీరుండు= ధర్మమే దేహమైన వాడు అంటే మూర్తీభవించిన ధర్మం అని 
అనదగినవాడు; కృష్ణ+-అజిన+ఉత్తరీయు(డు= నల్ల జింక చర్మం కండువాగా కప్పుకొన్నవాడు; ్రీతిన్‌= అనురాగంతో; వచ్చెన్‌= 
వచ్చాడు. 


తాత్సర్యం: ఆ పాండవుల పుణ్యపరిపాకంచేత పరాశరుడి కుమారుడు, జగదారాధ్యుడు, (బ్రహ్మతో సమానుడు, 
ధర్మస్వరూపుడు, నల్లజింకతోలును ఉత్తరీయంగా కలవాడైన వ్యాసుడు ఆదరంతో అచటికి వచ్చాడు. 
వ. ఇట్లు వచ్చి పరమభక్తిపరులైన పాండవులచేతం బూజితుండై కృష్ణద్వైపాయనుండు ధర్మరాజున కిట్లనియె.273 


ప్రతిపదార్థం: ఇట్లు, వచ్చి= ఈ విధంగా వచ్చి; పరమ, భక్తి పరులు+ఐన= మిక్కిలి పూజ్యభావం (తనపట్ల) కల; 
పాండవులచేతన్‌; పూజితుండు+ఐ= ఆరాధించబడి; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇట్లా వచ్చి తనపట్ల మిక్కిలి భక్తి ఉన్న పాండవులచేత అర్బించబడి వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇట్టా 
అన్నాడు. 
క. “వీరులగు భీష్మకుంభజ । శారద్వత కర్టు లమితసత్తుులు వారిం 

బోర వధియించు టెంతయు । భారం బనియున్న నీదు భర మెటి(గి మదిన్‌. 274 


ప్రతిపదార్థం: వీరులు+అగు= శూరులైన; భీష్మ, కుంభజ, శారద్వత, కర్టులు= భీష్ముడు, (కుంభజుడు= కుండలోపుట్టినవాడు) 
ద్రోణుడు, శారద్వతుడు (శరద్వంతుని కుమారుడైన కృపుడు), కర్షుడు; అమితసత్తులు= మితిలేని బలం కలవారు; వారిన్‌= 
వారిని; పోరన్‌= యుద్దంలో; వధియించుట= చంపటం; ఎంతయు, భారంబు+అని+ఉన్న= మిక్కిలి బరువు అని ఉండే; నీదు 
భరము= నీయొక్క బరువు (క్లేశం); మదిన్‌= మనస్సులో; ఎజింగ= తెలిసికొని. 


తాత్పర్యం: 'మహావీరులైన భీష్ముడు, (ద్రోణుడు, కృపుడు, కరుడు గొప్ప పరాక్రమవంతులు. అట్టివారిని యుద్దంలో 
చంపటం మిక్కిలి భారమైనపని అని భావించే నీ చింతాభారాన్ని నా మనసులో గుర్తించి, (ఇక్కడికి వచ్చాను). 


©. దాని నపనయింప.గా నిప్పు వచ్చితి; నధికయోగలబ్ద మతిరహస్య 
మీ విశేషవిద్య సేవింప(గా( బార్జు( । బనుపు; మితండు దీనం బడయు సిద్ది.” 275 


ప్రతిపదార్థం: దానిన్‌= దానిని (నీ భారాన్ని); అపనయింపణగాన్‌= తొలగించటానికై; ఇవ్లు= ఇపుడు; వచ్చితిన్‌= అరుదెంచాను; 
ఈ, విశేష విద్య= ఈ గొప్పదైన విద్య; అధిక, యోగ, లబ్దము= గొప్ప యోగంవలన పొందబడింది; అతి, రహస్యము= 
మిక్కిలి రహస్యమైనది; (దీనిని) సేవింపలాన్‌= అభ్యసించటానికి; పార్టున్‌= అర్జునుడిని; పనువుము= నియోగించుము; ఇతండు= 
ఈ అర్జునుడు; దీనన్‌= దీనివలన; సిద్దిన్‌= ఫలాన్ని; పడయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఆ భారాన్ని తొలగించటానికే వచ్చాను. ఈ విశేష విద్య అధికయోగలబ్దం, అతిరహస్యం. దీనిని 
సేవించటానికి అర్జునుడిని నియోగించుము. ఈ ((ప్రతిస్మృతి) విద్యాప్రభావం వలన అర్జునుడు ఫలితాన్ని పడసి 
చరితార్గుడు అవుతాడు”. 


విశేషం: ఇచట 'యోగి శబ్దం ప్రయుక్తం. యోగ శబ్ద నిర్వచనాలు వేదాంత వాజ్మయంలో స్టూలదృష్టికి విభిన్నాలుగా 
గోచరించవచ్చును. యోగశబ్దానికి వ్యావహారిక జగత్తులో కలయిక- పొందిక అని అర్థం. సాహిత్య ప్రపంచంలో యోగమంటే 
సామరస్య సంధానం, సమన్వయ సమ్మేళనం. పతంజలి మహర్షి “యోగః చిత్తవృత్తినిరోధః” - “యోగమంటే చిత్తవృత్తినిరోధ' 
మని నిర్వచించాడు. భగవద్గీతలో (1) “సమత్వం యోగ ఉచ్యతే” (2) “యోగః కర్మసు కౌశలం.’ యోగమనగా సమతాభావం, 
(క్రియా కౌశలం- అని చెప్పబడింది. యోగికి సమబుద్ది ఉంటుంది. అతడు నిస్ఫంగుడు. అతడికి అపజయం అనే (ప్రసక్తే 
లేదు. అందుచేత సాధనసిద్దికి అభేదాధ్యవసాయం ఏర్పడుతుంది. మహాభారతంలో ఈ 'ప్రతిస్మృతి” ఎటువంటి యోగమో 
నిష్కర్షగా నిర్వచించటానికి నేడు మనకు వీలుకాక పోయినప్పటికీ, అందులో చిత్తవృత్తి నిరోధం, సమబుద్ది, (క్రియాకౌశలం- 
త్రిభుజంలోని మూడు భుజాలుగా ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చును. ఈ యోగసాధనలో అర్జునుడి ధ్యేయం తన (క్రియౌకౌశలాన్ని 
సెంపొందించుకొనటమే. అర్జునుడి యోగసాధన భగవర్గీతోపదేశానికి ముందే ఆరంభించినట్టు దీన్నిబట్టి [గ్రహించవచ్చును. 


వ. అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు విధిదృష్ట విధానంబునం 
బ్రతిస్ఫృతి యను విద్య నుపదేశించి. “దీని శక్తి నర్దునుం డధికతపోవీర్యవిభవుండై యింద్ర యమ వరుణ 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 121 


కుబేరాది దేవతలను నీశ్వరుని. బ్రత్యక్షంబు సేసికొని, వారలవలన దివ్యాస్త్రంబులు వడసి శత్రువుల జయించు; 
మటి యివ్వనంబు భవచ్చిరనివాసంబునం జేసి విరళ ఫల కుసుమ పాదపంబై మృగకులోపరోధియై 
యొప్పకున్న యది; యొక్కచోటన పెద్దకాలం బునికి యెవ్వరికిం బ్రీతి జననంబు గాదు; కావున 
నొండువనంబున కరుగునది' యని చెప్పి యమ్మునివరుం డరిగిన౦ దద్వాక్య ముదితులై ద్వైతవనంబు 
వాసి పాండవులు బ్రాహ్మణవరులతోన కామ్యకవనంబున కరిగి, సరస్వతీ తీరంబునందు నివాసంబుసేసి, 
కొండొకకాలం బుండ నొక్కనా. డజాతశత్రుం డర్దును. జూచి యిట్లనియె. 276 


ప్రతిపదార్థం: అని= ఆవిధంగా చెప్పి; ధర్మతనయున్‌= ధర్మరాజును; ఏకాంత ప్రదేశంబునకున్‌= రహస్యమైన చోటికి; 
తోడ్కొని చని= తీసికొనిపోయి; సత్యవతీ సుతుండు= సత్యవతి కుమారుడు (వేదవ్యాసుడు); విధి, దృష్ట, విధానంబునన్‌= 
(శాస్త్రంలోని) సూత్రాలలో చెప్పబడిన రీతిగా; 'ప్రతిస్మృతి'+అను, విద్యన్‌= 'ప్రతిస్మృతి' అనే పేరు కల విద్యను; ఉపదేశించి= 
బోధించి; దీని శక్తిన్‌= దీని ప్రభావం వలన; అర్జునుండు; అధిక, తపస్‌+వీర్య, విభవుండు+ఐ= ఎక్కువ తపస్సు వలన ఏర్పడే 
తేజస్సు అనే సంపద కలవాడయి; ఇంద్ర, యమ, వరుణ, కుబేర+ఆది, దేవతలను= ఇంద్రుడు, యముడు, వరుణుడు, 
కుబేరుడు మున్నగు దేవతలను; ఈశ్వరునిన్‌= శివుడిని; ప్రత్యక్షంబు+చేసికొని= సాక్షాత్కరింపచేసికొని; వారలవలన, 
దివ్య+అ(స్రంబులు= ఆయా దేవతలకు సంబంధించిన మంత్ర బాణాలు; పడసి= పొంది; శత్రువులన్‌, జయించున్‌= 
శత్రువులను గెలుస్తాడు; మటీ= అటుమీద; ఈ+వనంబు= ఈ అడవి; భవత్‌, చిర, నివాసంబునన్‌+చేసి= మీరు చాలాకాలం 
నివసించటంచేత; విరళ, ఫల, కుసుమ, పాదపంబు+ఐ= తగ్గి పోయిన పండ్లు, పువ్వులు చెట్టు కలదై; మృగ, కుల+ఉపరోధి+ఐ= 
జంతువుల సమూహాలకు (ప్రతిబంధకమై; ఒప్పక+ఉన్న+అది= పాడయిపోయింది (తగనిది); ఒక్కచోటన్‌+అ= ఒకేచోటనే; 
పెద్ద, కాలంబు+ఉనికి= చాలాకాలం ఉండటం; ఎవ్వరికిన్‌*ప్రీతి, జననంబు+కాదు= ఎవరికైనా సంతోషాన్ని పుట్టించేది కాదు; 
కావునన్‌= కాబట్టి; ఒండు, వనంబునకు= వేరొక అడవికి; అరుగునది= వెళ్ళేది; అని; చెప్పి; ఆ+మునివరుండు= ఆ 
బుషిశ్రేష్టుడు; అరిగినన్‌= వెళ్ళగా; తద్‌+వాక్య, ముదితులు+ఐ= ఆయన యొక్క మాటలకు సంతోషించిన వారై; ద్వైత, 
వనంబు+పాసి= ద్వైత మనే పేరున్న అడవిని విడిచి; పాండవులు; (బ్రాహ్మణ, వరులతోన్‌+అ= విప్రముఖ్యులతోకూడా; 
కామ్యక, వనంబునకు+అరిగి= కామ్యక మనే పేరుకల అడవికి వెళ్ళి; సరస్వతీ తీరంబునందు= సరస్వతీనది ఒడ్డున; 
నివాసంబు+చేసి= నివసించి; కొండొక, కాలంబు+ఉండన్‌= కొన్ని దినాలు నివసించగా; ఒక్క, నాండు= ఒక దినం; అజాత, 
శృత్రుండు= ధర్మరాజు; అర్జునున్‌+చూచి= అర్జునుడిని కాంచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: వ్యాసమహర్షి ధర్మరాజును రహస్యస్థలానికి తీసికొనిపోయి, “ప్రతిస్మృతి' అనే విద్యను ఉపదేశించాడు. 
ఆ విద్యాశక్తివలన అర్జునుడు ఇంద్ర యమ వరుణ కుబేరాది దేవతలను ఉపాసించి, ప్రత్యక్షంచేసుకొని, వారలవలన 
ఆయా దివ్యాస్రాలను సంపాదించి శత్రువులను జయించగలడని చెప్పాడు. (అంటే 'ప్రతిస్మృతి'ని ధర్మరాజు 
అర్జునుడికి ఉపదేశించాలని వ్యాసమహర్షి హృదయమని తేలుతున్నది). మీ రిచ్చట చాలాకాలంనుండి ఉండటంచేత 
ఈ అడవిలో ఫలాలు, పుష్పాలు, చెట్టు తరిగిపోయాయి. అందువలన ఇచటి జంతువులకు ఆటంకంగా ఉన్నది. 
ఇదిగాక, ఒకేచోట చాలాకాలం ఎవరైనను ఉంటే ప్రీతి సన్నగిల్లుతుంది. కాబట్టి మీరు ఇంకొక అడవికి వెళ్ళటం 
మంచిది” అని వ్యాసమహర్షి పలుకగా పాండవులు సంతసించి బ్రాహ్మాణులతోకలిసి కామ్యకవనానికి వెళ్ళి సరస్వతీ 
నదీ తీరంలో నివసించారు. అంత, ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. 'సాధితశాత్రవులగు భీ | ష్మాదులయం దధిగతాశ్రయం బయ్యె. జతుః 
పాదం బగుచున్న ధను । ర్వేదము బ్రాహ్మణులయందు వేదమపోలెన్‌. 277 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సాధిత, శాత్రవులు+అగు= సాధించబడిన విరోధులు కలవారయిన- అంటే శత్రులను జయించిన; 
భీష్మ+ఆదుల+అందు= భీష్ముడు మున్నుగా కలవారి పట్ట; బ్రాహ్మాణుల+అందు; వేదము+అ, పోలెన్‌= వేదంవలె; చతుర్‌, 
పాదంబు+అగుచున్న= నాలుగు పాదాలు కలదిగా అవుతున్న; ధనుస్‌+వేదము= ధనుర్వేదం, వింటికి సంబంధించిన విజ్ఞానం; 
అధిగత+ఆ(శయంబు+అయ్యెన్‌= పొందిన ఆశ్రయం కలదిగా అయింది. 


తాత్సర్యం: 'వేదం బ్రాహ్మణులలో స్థిరపడినట్టుగా, నాలుగుపాదాలు కలదైన ధనుర్వేదం శత్రువులపై విజయం 
సాధించిన భీష్మాదులలో స్థిరపడింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అయ్యది మహనీయంబయి దివ్యమంత్ర కలితంబయి వారలకు సన్నిహితం బగు గావున. 278 


ప్రతిపదార్థం: ఆ+అది= ఆ ధనుర్వేదం; మహనీయంబు+అయి= గొప్పదై; దివ్య మంత్ర కలితంబు+అయి= దేవతా 
సంబంధమైన మంత్రాలతో కూడిందై; వారలకు= ఆ భీష్మాదులకు; సన్నిహితంబు+అగున్‌+కావునన్‌= చేరువగా ఉంటుంది 


కాబటి. 
లు 


తాత్సర్యం: ఆ మహనీయమైన ధనుర్వేదం దివ్యమం(త్రాలతో కూడినదై ఆ భీష్మాదుల దగ్గర ఉన్నది కనుక- 


ఉ. వారలు దుర్యోధనుచే । నారాధితు లిష్టసత్రియల నగుట రణ 

ప్రారంభమయిన నెదిరెడు । వార పరాక్రాంతులై యవశ్యము మనతోన్‌. 279 
ప్రతిపదార్థం: వారలు= భీష్మాదులు; దుర్యోధనుచేన్‌= దుర్యోధనుడిచేత; ఇష్ట, సత్‌+(క్రియలన్‌= ఇష్టమైన సత్కారాలచేత; 
ఆరాధితులు= పూజించబడినవారు; అగుటన్‌= అవటంచేత; రణ, (ప్రారంభము+అయినన్‌= యుద్దం మొదలైతే; 
పర+ఆ(క్రాంతులు+ఐ= శత్రువులచే ఎదిరింపబడినవారై; మనతోన్‌; అవశ్యము= తప్పనిసరిగా; ఎదిరెడువారు+అ= తప్పక 
పోరు సల్పుతారు. 


తాత్సర్యం: ఆ భీష్మాదులు, దుర్యోధనుడిచేత ఇష్టసత్కారాలతో పూజించబడ్డారు. అందుచేత యుద్దం 
ప్రారంభమైనప్పుడు వారు తప్పక మనలను ఎదిరించి పరాక్రమంతో పోరు సల్పుతారు. 


వ. దివ్యాస్త విదులైన వారల నోర్టునట్టి యుపాయంబు గృష్టద్వైపాయనుండు ప్రసాదించె నీ విద్య నీవు 
ప్రతిగ్రహించి, కవచకార్ముక ప్రాస ఖడ్గ ధరుండవై యన్యుల కజేయుండవై యుత్తరదిక్కున కరిగి తపోయోగ 
బలంబున నింద్రు బ్రత్యక్షంబు సేయుము; తొల్లి వృత్రునకు వెటిచి వేల్పులు తమ యాయుధంబులు 
బలంబులు నింద్రునందు సమర్పించి; రవి యెల్ల నీకు దత్ర్రసాదంబున నగు; మటి యింద్రునుపదేశంబున 
నీశ్వరు నారాధించి తదనుగ్రహంబున నిష్టసిద్ధి వడయు; మిది వేదవ్యాసు నుపదేశం' బని. 280 

ప్రతిపదార్థం: దివ్య+అగస్త, విదులు+ఐన= దేవతలకు సంబంధించిన అస్త్రాలను తెలిసినవారైన; వారలన్‌+ఓర్చునట్టి= వారిని 


జయించేటటువంటి; ఉపాయంబు= వెరవు; కృష్ణ ద్వైపాయనుండు= వ్యాసుడు; 'ప్రసాదించెన్‌= దయతో ఇచ్చాడు; ఈ ఏద్య; 
నీవు; ప్రతిగ్రహించి= (నా దగ్గరనుండి) స్వీకరించి; కవచ, కార్ముక, ప్రాస, ఖడ్గ, ధరుండవు+ఐ= మైతొడుగు, విల్లు ఈటె , కత్తి 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 123 


ధరించిన వాడినై; అన్యులకు= ఇతరులకు; అజేయుండవు+ఐ= జయించశక్యం కానివాడివై; ఉత్తర దిక్కునకు+అరిగి= ఉత్తర 
దిశకు వెళ్ళి; తపన్‌+యోగ, బలంబునన్‌= తపన్సృుయొక్క, యోగంయొక్క శక్తిచేత; ఇం(ద్రున్‌= దేవేంద్రుడిని; 
ప్రత్యక్షంబు+చేయుము= సాక్షాత్కరింపచేసికొనుము; తొల్లి= పూర్వకాలంలో; వృత్రునకు= వృత్రుడు అనే రాక్షసుడికి; వెజచి= 
భయపడి; వేల్పులు= దేవతలు; తమ+ఆయుధంబులు= తమతమ శస్తాలు; బలంబులున్‌= శక్తులు; ఇంద్రునందు= 
ఇంద్రుడికి; సమర్పించిరి= ఇష్టంతో ఇచ్చారు; అవి+ఎల్లన్‌= అవి అన్నియు; నీకున్‌; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆతడి దయవలన; 
అగున్‌= లభిస్తాయి; మటీ= అంతేకాక; ఇం(ద్రు+ఉపదేశంబునన్‌= ఇంద్రుడియొక్క హితబోధవలన; ఈశ్వరున్‌= శివుడిని; 
ఆరాధించి= పూజించి; తద్‌+అనుగ్రహంబునన్‌= ఆతడి దయవలన; ఇష్టసిద్ది= కోరుకొన్న లాభాన్ని; పడయుము= పొందుము; 
ఇది; వేదవ్యాసు+ ఉపదేశంబు= వేదవ్యాసుడి హితబోధ; అని. 


తాత్సర్యం: దివ్యాస్త్రవేత్తలైన భీష్మాదులను జయించే ఉపాయం వేదవ్యాసమహర్షి ఉపదేశించాడు. ఆ విద్య నీవు నా 
దగ్గరనుండి తీసికొనుము. నీవు సమస్తాయుధధారివై ఉత్తర దిక్కుగా వెళ్ళి, తపస్సు చేసి ఇంద్రుడిని సాక్షాత్కరింప 
చేసికొనుము. తొల్లి వృత్రుడికి భయపడి దేవతలు తమ ఆయుధాలు, బలాలు ఇంద్రుడికి సమర్పించారు. ఆతడి 
అనుగ్రహంవలన అవి అన్నియు నీకు లభిస్తాయి. తదుపరి ఇంద్రుడి హితబోధన ననుసరించి శివుడిని ఆరాధించి 
అభీష్టలాభం పొందుము. ఇది వేదవ్యాసమహర్షి ఉపదేశం'- అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. 


క ధృతి నియమవ్రతునకు, దీ । క్షితునకు( బార్జునకు, విగతకిల్టిషునకు ధ 
ర్మతనూజు(డు ప్రీతిం బ్రతి | స్మృతి నుపదేశించెం దా నమిత్రజిగీషన్‌. 281 


ప్రతిపదార్థం: ధృతి, నియమ, వ్రతునకు= ధైర్యంతో, నియమంతో కూడిన వ్రతం కల వాడికి; దీక్షితునకున్‌= మంత్ర దీక్షను 
పూనిన వాడికి; పార్టునకున్‌= అర్జునుడికి; విగత, కిల్చిషునకు= పోయిన పాపాలు కలవాడికి అంటే పాపరహితుడికి; ధర్మతనూజు 
డు= ధర్మపుత్రుడు; ప్రీతిన్‌= అనురాగంతో; తాన్‌= తాను; అమి(త్ర జిగీషన్‌= శత్రువులను జయించాలనే కోరికతో; 
ప్రతిస్మృతిన్‌= ప్రతిస్మృతి అనే మంత్రవిద్యను; ఉపదేశించెన్‌= బోధించాడు. 


తాత్పర్యం: ధైర్యంగా వ్రతదీక్షపూనినవాడు, పాపరహితుడు, మంత్రాన్ని సాధించాలనే పట్టుదలతో కూడినవాడు 
అయిన అర్జునుడికి, ధర్మరాజు శత్రువులను జయించాలనే అభిలాషతో 'ప్రతిస్మృతి' అనే విద్యను ఉపదేశించాడు. 


విశేషం: ధర్మరాజు అర్జునుడితో 'తపోయోగ బలంబుని ఇంద్రుడిని ప్రత్యక్షం చేసికొమ్మని చెప్పి ఉన్నాడు. అంతేకాక, అతడికి 
ప్రతిస్మృతి' ని ఉపదేశించాడు. అందుచేత అర్జునుడు తపస్సు చేయవలసి ఉన్నది. యోగసాధనకూడ చేయవలసి ఉన్నది. 
పతంజలి (ప్రవచించిన అష్టాంగయోగంలోని అంగాలు; 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. 
ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. ఇందులో రెండవ అంగమైన నియమాన్ని పతంజలిమహర్షి పంచశీలగా 
రూపొందించాడు: 1. శౌచం 2. సంతోషం 3. తపస్సు 4. స్వాధ్యాయం 5. ఈశ్వరప్రణిధానం. నియమానికి కావలసింది దీక్ష. 
అందుచేత దీక్షితుడైన పార్గుడికి ప్రతిస్మృతిని ధర్మరాజు ఉపదేశించాడు. 

రూ థి 


వ. అర్హునుండును నయ్యోగవిద్యాగ్రహణప్రభావంబున నధికతేజోమూర్తియై, దివ్యాస్తలాభార్దం బగ్రజుచేత 
ననుజ్ఞాతుండై, విధివిహిత హోమసంతర్పిత వీతిహోత్రుండును బ్రాహ్మణకృత స్వస్త్యయనుండునునై, ధౌమ్యాది 
మహీసురవరులను భ్రాతృ్భవరులను వీడ్కొని, తపంబున కరుగ సమకట్టిన. 282 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్జునుండును; ఆ+యోగ, విద్యా, గ్రహణ, ప్రభావంబునన్‌= ఆ యోగసాధనను (గ్రహించటంచేత సంక్రమించిన 
మహిమచేత; అధిక, తేజస్‌+మూర్తి+ఐ= ఎక్కువ తేజంతో కూడిన ఆకారం కలవాడై; దివ్య+అ(స్త్ర లాభ+అర్థంబు= దేవతలకు 
సంబంధించిన అ(స్తాలను పొందటానికై; అ(గ్రజుచేతన్‌= (తన కంటె ముందుపుట్టినవాడు) అన్నచేత; అనుజ్ఞాతుండు+ఐ= 
అనుమతి ఒసగబడినవాడై; విధి, విహిత, హోమ, సంతర్పిత, వీతిహోత్రుండును= శా(స్తాలలోని సూత్రాలకు అనువుగా 
వేల్చటంచేత తృప్తిపొందించబడిన అగ్నిహోత్రుడు కలవాడున్నూ; బ్రాహ్మణ, కృత, స్వస్తి+అయనుండునున్‌+ఐ= విప్రులచేత 
చేయబడిన 'స్వస్తి' అని చెప్పబడే ఆశీస్సు కలవాడున్నూ (అంటే ప్రయాణం బాగా జరుగకలదనే ఆశీస్సులను బ్రాహ్మణులచేత 
పొందిన వాడ్డ); ధౌమ్య+ఆది, మహీసురవరులను= ధౌమ్యుడు మొదలుగా గల (బ్రాహ్మణ శ్రేష్టులను; (భాతృవరులను= 
డ్రేష్టులైన సోదరులను; వీడ్కొని= వదలి; తపంబునకు= తపస్సు చేసికొనటానికి; అరుగ, సమకట్టిన= వెళ్ళటానికి పూనుకొని 
ఉండగా. 


తాత్సర్యం: 'ప్రతిస్మృతి” విద్యా మహిమవలన అర్జునుడు అధికతేజస్వి అయి వెలుగొందాడు. దివ్యాస్రాలను 
సంపాదించటానికి అన్నగారి అనుమతి గైకొన్నాడు. బయలుదేరే ముందు అగ్నిహోత్రంలో హోమాలు వేల్చి, బ్రాహ్మణుల 
ఆశీస్సులు పొంది, అందరికి వీడ్కోలు చెప్పాడు. అట్టా తపస్సుకు వెళ్లబోతుండగా. 


సీ. ఆతని గాండీవహస్తు, నక్షయబాణ | తూజీరయుగళు, నుత్తుంగభుజుని( 
గనకవర్మావృత ఘనతరతను( జూచి । పొంగి యంతర్శితభూతములును 
బ్రాహ్మణప్రవరులు. 'బార్జుని మనమున । దల(చిన యరంబు దదయ కిష్ట 
సంసిద్ధి యయ్యెడు! సర్వ విఘ్నృములును । శాంతి. బొందెడు!' మని సంతసమున( 


ఆ. బలికి; రంత దరుణి పాంచాలి బీభత్సు । కడకు నరుగుదెంచి కమలనేత్ర 
యరిజయార్థ మరుగు నాతని యుత్సాహ । మెటి(గి యిట్టు లనియె నిందువదన. 283 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ అర్జునుడిని; గాండీవహస్తున్‌= గాండీవం చేతిలో కలవాడిని; అక్షయ, బాణ, తూణీర, యుగళున్‌= 
తరుగని అమ్ములతో ఉన్న రెండు అమ్ముల పాదులు కలవాడిని; ఉత్తుంగ భుజునిన్‌= ఎత్తైన భుజాలు కలవాడిని; కనక, 
వర్మ+ఆవృత, ఘనతర, తనున్‌= బంగారు కవచంచేత చుట్టుకొనబడిన గొప్పదైన శరీరం కలవాడిని; చూచి; పొంగి= 
ఉత్సాహం పొంది; అంతర్జిత భూతములును= కంటికి కనిపించని (ప్రాణులును; (బ్రాహ్మణ (ప్రవరులున్‌= (బ్రాహ్మణ శ్రేష్ణులును; 
పార్షుని, మనమునన్‌+తల(చిన+అర్థంబు= అర్జునుడు మనస్సులో కోరిన కోరిక; తడయక= ఆలన్యం లేకుండ; 
సంసిద్ది+అయ్యెడు= ఈడేరునుగాక!; సర్వవిఘ్నములును= అన్ని అడ్డంకులున్నూ; శాంతిన్‌+పొందెడున్‌+అని= సమసిపోవునుగాక! 
అని; సంతసమునన్‌= సంతోషంతో; పలికిరి (ఆశీర్వదించారు); అంతన్‌; తరుణి, పాంచాలి= మహిళామణి అయిన (ద్రౌపది; 
కమలనే[త్ర= పద్మాలవంటి కన్నులు కలది; ఇందు, వదన= చంద్రుడివంటి మొగం కలది; బీభత్సు, కడకున్‌= అర్జునుడి 
దగ్గరకు; అరుగుదెంచి= వచ్చి; అరి, జయ+అర్హము+అరుగు= శత్రువులపై విజయం సాధించటానికై వెళ్ళుతున్న; 
ఆతని+ఉత్సాహము+ఎటింగి= అతడి ఎడదపొంగు గుర్తించి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: గాండీవాన్నీ, అక్షయతూణీరాలనూ ధరించి, బంగారుకవచాన్ని తాళల్ళి, పయనానికి సిద్దమవుతున్న 
ఉన్నతభుజుడైన అర్జునుడిని చూచి బ్రాహ్మణోత్తములున్నూ, కానరాని భూతగణాలున్నూ, సంతోషంతో “ఇతడికి 
ఇష్టసంసిద్ది అగునుగాక!' అని ఆశీర్వదించగా, చంద్రవదన, కమలనేత్ర అయిన పాంచాలి, శత్రువులపై విజయం 
సాధించటానికై వెళుతున్న ఆతడి ఉత్సాహాన్ని గుర్తించి ఈ విధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 125 


విశేషం: “ఎడు, తల ద్రుతమున కచ్చు పరమగునపుడు మకారమగును.' పొందెడున్‌+అని= పొందెడుమని. 


క. 'అవమానాసహ మగు నీ, యవమక్షత్రియ కులంబునం దిం కిట పు 
ట్టువు గాకుండెడు( దత్‌క్షమ | మవు బ్రాహ్మణకులమునంద యయ్యెడు నాకున్‌. 284 


ప్రతిపదార్థం: అవమాన+అసహము+అగు= తిరస్కారం భరించలేని; ఈ+అవమ+క్షత్రియ, కులంబునందు= ఈ తక్కువది 
అయిన క్షత్రియ కులంలో; ఇంక+ఇట= ఇకమీద; పుట్టువు+కాకుండెడున్‌= జన్మ కలుగకుండుగాక; తద్‌+క్షమము+అవు= 
ఆ అవమానాన్ని భరించే ఓర్పుగల; బ్రాహ్మణ, కులమునందు+అ= (బ్రాహ్మణ వంశంలోనే; నాకున్‌= నాకు; అయ్యెడున్‌= 
కలుగునుగాక! 


తాత్సర్యం: అవమానం భరించలేని ఈ పాడు క్షత్రియకులంలో ఇంక నాకు జన్మ కలుగకుండుగాక! ఇకమీద 
అటువంటి క్షమాగుణం కల విప్రవంశంలోనే నేను పుట్టెదను గాక! 


చ. అరికృతదుష్పరాభవమహార్థవమగ్నుల మమ్ము నందటిం 
గరుణ సముద్ధరింపుము జగన్నుత! యన్యులు వూనంగాని యీ 
భరము వహింప( బూనిన యపారగుణోన్నతు నిన్ను దిక్కులున్‌ 
దరణియు సోము(డున్‌ నభము ధాత్రియు గాడ్పును గాచుచుండెడున్‌.” 285 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= లోకంచేత పొగడబడినవాడా!; అరి, కృత, దుష్పరాభవ, మహార్లవ, మగ్నులన్‌, మమ్మున్‌= 
శృత్రువులచేత చేయబడిన చెడ్డ అవమాన మనే గొప్ప సముద్రంలో మునిగిపోయిన మమ్ములను; అందజన్‌= అందరిని; 
కరుణన్‌= దయతో; సముద్దరింపుము= దరిచేర్చుము; అన్యులు= ఇతరులు; పూనన్‌+కాని= పూనలేని; ఈ, భరము= ఈ 
బరువు; వహింపన్‌+పూనిన= భరించటానికి పూనిన; అపార, గుణ+ఉన్నతు= మితిలేని మంచిగుణాలచేత గొప్పవాడి వయిన; 
నిన్నున్‌; దిక్కులున్‌= దిశలును; తరణియు= సూర్యుడును; సోముండున్‌= చంద్రుడును; నభము= ఆకాశం; ధాత్రియు= 
భూమియు; గాడ్పును= వాయువును; కాచుచుండెడున్‌= కాపాడుగాత! 


తాత్పర్యం: జగత్రృశంసలందుకొన్న అర్జునా! శత్రువులు చేసిన అవమానం అనే సముద్రంలో మునిగిన మమ్ము 
దయతో ఉద్దరించుము. ఇతరులకు వహింప సాధ్యంకాని ఈ భారాన్ని వహించబూనుకొన్న అపరిమితమైన 
సద్గుణాలుగల నిన్ను- దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, ఆకసం, భూమి, వాయుదేవుడు రక్షింతురు గాక!” 


నిశేషం: అలం: రూపకం. 


వ. అని దీవించి పాంచాలరాజపుత్రి దన స్నేహలాలస విలోలాపాంగ విలోకనంబులం బార్జు6 బరిగృహీత 
పాథేయుం జేయుచు( దద్వియోగతరళంబైన హృదయం బెట్టకేనియు నొక్కింతసేసికొని యుండె; మణి 
పార్టుండునుం బూర్వోత్తర దిశాభిముఖుండై యొక్కరుండ యరిగి యైంద్రయోగశక్తినిఖిల భూతదుర్చిరీక్ష్యుం 
డగుచు హెమశైల గంధమాదనంబుల నతిక్రమించి. 286 


ప్రతిపదార్థం: అని= అని పలికి; దీవించి= ఆశీర్వదించి; పాంచాల రాజపుత్రి= (ద్రౌపది (పాంచాల దేశ ప్రభువు కూతురు); 
తన, స్నేహ, లాలస, విలోల+అపాంగ, విలోకనంబులన్‌= తన (ప్రేమచేత ఆసక్తములై మిగుల చలించే (క్రీగంటి చూపులతో; 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


పార్టున్‌= అర్జునుడిని; పరిగృహీత, పాథేయున్‌+చేయుచున్‌= తీసికొనబడిన దారిబత్తెం కలవాడినిగా చేస్తూ; తద్‌+వియోగ, 
తరళంబు+ఐన, హృదయంబు= అతడి ఎడబాటుబాధచేత చంచలమైన గుండెను; ఎట్టకేనియున్‌= చివరి కేదో రీతిగా; 
ఒక్కింత, చేసికొని= కుదుటపరచుకొని; ఉండెన్‌= ఉండింది; మణీ= ఆ మీద; పార్టుండునున్‌= అర్జునుడును; పూర్వ+ఉత్తర, 
దిశా+అభిముఖుండు+ఐ= తూర్పు ఉత్తర దిశలకు నడిమిదైన ఈశాన్య దిక్కుకు ఎదురుమొగం కలవాడై; ఒక్కరుండు+అ= 
ఒంటరిగానే; అరిగి= వెళ్ళి; ఐం(ద్ర, యోగ, శక్తిన్‌= ఇంద్ర సంబంధమైన యోగ మహిమచేత; నిఖిల, భూత, దుర్నిరీక్షుండు+ 
అగుచున్‌= సకల ప్రాణికోటికి తేరి చూడరాని వాడవుతూ; హిమశైల= హిమాలయ పర్వతాన్ని; గంధమాదనంబులన్‌= గంధ 
మాదన పర్వతాన్ని; అతి(క్రమించి= దాటి. 


తాత్సర్యం: అని ఆశీర్వదించింది- (ద్రౌపది. (ప్రేమాసక్తిచే చలించిన ఆమె (క్రీగంటి చూపులు అర్జునుడికి దారి 
బత్తెమయ్యాయి. ఆమె అతడి ఎడబాటు చేత చలించే ఎడదను ఎట్లో కుదుట పరుచుకొని ఉండింది. అటుపై 
అర్జునుడు పూర్యోత్తరదిశగా పయనమై, ఇంద్ర సంబంధి యోగ శక్తిచేత తేరి చూడరాని తేజం కలవాడై, హిమాలయ, 
గంధమాదన పర్వతాలను అతి(క్రమించి పయనం కొనసాగించాడు. 


విశేషం: పూర్వకాలంలో దూరప్రయాణానికి తరలేవారు దారిబత్యాన్ని తీసికొని వెళ్ళటం అవశ్యకర్తవ్యం. పాథేయ మంటే 
దారిలో ప్రయాణికుడు జీవించటానికి తనవెంట తీసికొని వెళ్ళే వివిధపదార్థసంచయం. ఇట దూర ప్రయాణానికై తరలి 
వెళ్తున్నవాడు అర్జునుడు. అతడికి ఇక పాథేయ మేది? అనురాగలాలస విలోలాలైన తన శ్రీగంటిచూపులనే అర్జునుడు 
పాథేయంగా స్వీకరించినట్లు చేసిందట (ద్రౌపది! ఈ మనోహరకల్పనలోని సాహితీస్వారస్యం సహృదయహృదయెకవేద్యం. 
ఉ. వీరు(డు యోగవిద్యయును విల్లును దోడుగ నింద్రకీలమన్‌ 

భూరినగంబుపై( గడ(గి పోవ(గ బోయిన. 'బోవకుండు ము 

గ్రారివిభేది! నీ “వను మహామధురధ్వని వించె వానికిన్‌; 

బోరన నంతరిక్షమునం బొల్టై నిరంతర పుష్పవృష్టియున్‌. 287 
ప్రతిపదార్థం: వీరుండు= వీరుడైన అర్జునుడు; యోగవిద్యయును= ప్రతిస్మృతి అనే యోగ విద్యయున్నూ; విల్జును= 
కోదండమున్నూ; తోడుగన్‌= తనకు సాయంగా; ఇంద్ర, కీలము+అన్‌, భూరినగంబు, పైన్‌= ఇంద్రకీలం అనే పేరున్న గొప్ప 
కొండపై; పోవ(గన్‌+పోయినన్‌= పోవటానికి పోతుండగా; ఉ(గ్ర+అరి, విభేది!= భయంకరులైన శత్రువులను పరిమార్చేవాడా!; 
నీవు; పోవకుండుము= వెళ్ళవద్దు; అను= అనే; మహా, మధుర, ధ్వని= గొప్ప తియ్యనైన శబ్దం; వానికిన్‌= అతడికి; వించెన్‌= 
వినిపించింది; బోరనన్‌= శీఘ్రంగా; అంతరిక్షమునన్‌= ఆకసంలో; నిరంతర, పుష్ప, వృష్టియున్‌= ఎడతెగని పూలవానకూడ; 
పొల్ఫెన్‌= వెల్లి విరిసింది. 


తాత్పర్యం: వీరుడైన అర్జునుడు గాండీవాన్నీ, ప్రతిస్మృతి అనే యోగవిద్యనూ తనకుతోడు చేసికొని ఇంద్రకీల 
పర్వతంమీదికి అరుగుతున్నప్పుడు 'భయంకర శత్రువులను పరిమార్చేవాడా! ఆగుము. కదలవద్దు' అనే మధురశబ్దం 
వినిపించింది. వెంటనే ఆకాశంనుండి అతడిపై పూలవాన కూడ కురిసింది. 


వ. దానికి విసయం బంది చనువా(డు ముందట నొక్కన్ఫక్షమూలంబున నున్న వృద్దబ్రాహ్మణు బ్రహ్మతేజో 9_ ధికు 
నవిరత యమ నియమ కృశీభూతశరీరుం గని నమస్కరించి, తత్సమీపంబున విశ్రమించియున్న నప్పార్ధుం 
జూచి బ్రాహ్మణుం డిట్లనియె. 288 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 127 


ప్రతిపదార్థం: దానికిన్‌= దానికి (అంటే ఆగుమని వినిపించిన ధ్వనికి, పుష్పవృష్టికి); విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; 
చనువాండు= వెళ్ళుతున్నవాడు (అర్జునుడు); ముందటన్‌= ఎదుట; ఒక్క, వృక్ష మూలంబునన్‌= ఒక చెట్టు మొదట; ఉన్న; 
వృద్ద, (బ్రాహ్మణున్‌= ముసలిబాపడిని; (బ్రహ్మ, తేజస్‌+అధికున్‌= జ్ఞానతేజంచేత అధికుడైన వాడిని; అవిరళ, యమ, నియమ, 
కృశీభూత, శరీరున్‌+కని= ఎడతెగని యమం, నియమం పాటించటంచేత కృశించిన దేహం కలవాడిని చూచి; నమస్కరించి= 
మొక్కి; తద్‌+సమీపంబునన్‌= ఆతడి చెంత; విశ్రమించి+ఉన్నన్‌= విశ్రాంతిగైకొంటున్న; ఆ, పార్టున్‌+చూచి= ఆ అర్జునుడిని 
చూచి; బ్రాహ్మణుండు+ఇట్టు+అనియెన్‌= విప్రుడు ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. అతడికి ముందు ఒక చెట్టుమొదట యమ, నియమ, తపస్సుల వలన 
చిక్కిన శరీరం కలవాడైనప్పటికిని మహాతేజస్వి అయిన ఒక ముసలి బ్రాహ్మణుని చూచి, (మొక్కి, ఆయన'ప్రక్కన 
విశ్రాంతి తీసుకొంటున్న ఆ అర్జునుని చూచి, బ్రాహ్మణుడు ఈవిధంగా అన్నాడు. 


విశేషం: పతంజలి అష్టాంగయోగంలో 'యమంి 'నియమంి మొదటి రెండు ప్రాథమిక దశలు. యయం:-(1) అహింస (2) 
సత్యం (3) అస్తేయం (4) (బ్రహ్మచర్యం (5) అపరి[గ్రహం అనేవి అంగాలు. 281వ పద్యంలోని విశేషాంశాలను అనుశీలించండి. 
క. “ఎందుండి వచ్చి తయ్య? య । నిందితతేజు(డవు ధర్మనియతుండవు నీ 

కిం దుండ నేల? సిద్దిం । బొందితి, చేకొను మభీష్టపుణ్యఫలంబుల్‌. 289 


ప్రతిపదార్థం: ఎందు+ఉండి= ఎక్కడనుండి; వచ్చితి(వి+అయ్య!= వచ్చినావయ్యా!; అనిందిత తేజుండవు= నిందించబడని, 
(ప్రస్తుతించతగిన) తేజం కలవాడివి; ధర్మనియతుండవు= ధర్మంతో కూడిన (క్రమశిక్షణ కలవాడివి; నీకు+ఇందు+ఉండన్‌+ఏల?= 
నీవు ఇక్కడ ఉండటానికి హేతు వేమి?; సిద్దిన్‌+పొందితి(వి)= నీవు కృతకృత్యుడివి; అభీష్ట, పుణ్య, ఫలంబున్‌= మిక్కిలి 
ఇష్టాలైన పుణ్యఫలాలను; చేకొనుము= స్వీకరించుము. 


తాత్సర్యం: 'ఎక్కడినుంచి నీవు ఇక్కడికి వచ్చావు? నీవు నిష్కళంక తేజస్వివి. ధర్మనియతి కలవాడివి. నీవు ఇక్కడ 
ఉండట మెందుకు? నీవు కృతకృత్యుడివి. నీకు ఇష్టాలైన పుణ్యఫలాలు స్వీకరించుము. 


క. ఇది శాంతతపస్వుల కా । స్పద; మిందు. గృపాణ కవచ బాణాసన సం 

పద దాల్చి యుండ నేటికి? విదిత క్షత్రియకులుండవే నీ వనఘా! 290 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇది= ఈ స్థలం; శాంత, తపస్వులకు= వైరాగ్యంతో తపస్సు చేసికొనే బుషులకు; 
ఆస్పదము= నెలవు; ఇందున్‌= ఇక్కడ; కృపాణ, కవచ, బాణ+ఆసన, సంపద= కత్తి, మైతొడుగు, విల్లు వీటి సమృద్ధిని; 
తాల్చి+ఉండన్‌+ఏటికి= ఎందుకు ధరించి ఉండాలి; నీవు; విదిత, క్షత్రియకులుండవే= (ప్రసిద్దమైన క్షత్రియకులానికి చెందినవాడివా? 


తాత్సర్యం: ఇది వైరాగ్యవంతులయిన బుషులు తపస్సు చేసికొనే ప్రశాంతమైన స్థలం. ఇందు కత్తి, కవచం, 
ధనుస్సు మున్నగునవి ధరించి ఎందుకున్నావు? అనఘా! నీవు (ప్రసిద్ద క్షత్రియ కులానికి చెందినవాడివా? 
వ. వీత హర్ష కోధులైన బ్రాహ్మణులుండెడు పుణ్యనివాసంబున నాయుధంబులు ధరియించి యుండవలవదు; 


వీని విడువు' మని నిషేధించిన, నవ్విఘ్నృవచనంబులకు సంచలింపక యున్న యాతని ధైర్యంబునకు మెచ్చి, 
సహస్రాక్షుండు నిజరూపంబు( జూపి యతని కిట్లనియె. 291 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వీత, హర్ష (క్రోధులు+ఐన= పోయిన సంతోషం కోపం కలవారైన అంటే సంతోషకోపాలకు అతీతులైన; 
బ్రాహ్మణులు+ఉండెడు= విప్రులు ఉండే; పుణ్య, నివాసంబునన్‌= పుణ్యస్థలంలో; ఆయుధంబులు= శ(స్తాలు; ధరియించి 
ఉండవలవదు= తాలి ఉండరాదు; వీనిన్‌= ఈ ఆయుధాలను; విడువుము+అని= వదలిపెట్టుము అని; నిషేధించినన్‌= 
కూడదని ఆజ్ఞాపించగా; ఆ విఘ్నవచనంబులకున్‌= ఆ అడ్డు మాటలకు; సంచలింపక+ఉన్న= కదలక మెదలక ఉండే; ఆతని 
ధైర్యంబునకు= ఆతడి సాహసానికి; మెచ్చి; సహ(స్ర+అక్షుండు= వేయికన్నులు కల ఇంద్రుడు; నిజ, రూపంబున్‌= తన 
నిజమైన ఆకారాన్ని; చూపి; అతనికి= ఆ అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఈ పుణ్యస్థలంలో సంతోషం, కోపం మున్నగు ఉద్వేగాలు లేని బ్రాహ్మణులు మాత్రమే ఉండటానికి 
అర్హులు. నీవు ఆయుధాలు ధరించి ఉండకూడదు. వాటిని విసర్ణించుము”- అని ఆజ్ఞాపించి నప్పటికిని అర్జునుడు 
ఏ మాత్రం చలించకపోవటంచేత ఆతని ధైర్యానికి మెచ్చి, ఇంద్రుడు తన నిజరూపాన్ని చూపి ఇట్టా అన్నాడు. 


ఆ. “ఇష్టమైన వరము లిచ్చెద. బ్రీతితో | వేడు' మనిన నమరవిభున కపుడు 
గరము భక్తి మొక్కి కరములు మొగిచి యి । ట్లనియెం బురుషవృషభు€ డర్దునుండు. 292 


ప్రతిపదార్థం: ఇష్టము+ఐన, వరములు+ఇచ్చెదన్‌= నచ్చిన వరాలు నీకు ఇస్తాను; ట్రీతితోన్‌= సంతోషంతో; వేడయము= 
కోరుకొనుము; అనినన్‌= అని చెప్పగా; అమరవిభునకు= దేవతల రాజైన దేవేంద్రుడికి; అపుడు, కరము, భక్తిన్‌, (మొక్కి= 
మిక్కిలి భక్తితో నమస్కరించి; కరములు= మొగిచి= చేతులు మోడ్చి; పురుషు వృషభుండు= పురుషశ్రేష్టుడు; అర్జునుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీకు ఇష్టమైన వరాలు ఇస్తాను. సంతోషంతో కోరుకొనుము"- అని దేవేంద్రుడు పలుకగా, మిక్కిలి 
భక్తితో అతడికి నమస్కరించి అర్జునుడు ఈ విధంగా బదులు పలికాడు. 


వ. 'దేవా! నా కిష్టంబైన వరంబు భవత్రసాదంబున దివ్యాస్తలాభంబ' యనిన “నది యేమి గహనంబు; దానిన 
యిచ్చెద( బుణ్యలోకంబులు దేవత్వంబును సర్వకామంబులు వేండు' మనిన నర్జునుం డిట్లనియె. 293 


ప్రతిపదార్థం: దేవా!= ఓ దేవేం[ద్రా!; నాకు+ఇష్టంబు+ఐన, వరంబు= నాకు నచ్చిన వరం; భవత్‌, ప్రసాదంబునన్‌= నీ 
దయవలన దివ్య+అ(స్త, లాభంబు+అ= దేవతా సంబంధాలైన ఆయుధాలను సంపాదించటమే; అనినన్‌= అని చెప్పగా; అది, 
ఏమి, గహనంబు= అది ఏమి కష్టసాధ్యమైనది?; దానిన్‌+అ= దానినే; ఇచ్చెదన్‌= ఇస్తాను; పుణ్యలోకంబులు= పుణ్యంవలన 
పొందేలోకాలను; దేవత్వంబును= అమరత్వాన్ని; సర్వకామంబులు= అన్ని కోరికలను; వే(డుము+అనినన్‌= కోరుకొనుమని 
చెప్పగా; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: 'దేవా! నాకు కావలసింది నీ దయవలన దివ్యాస్రసంపాదనం మాత్రమే” అని అర్జునుడు పలుకగా 
దేవేంద్రుడు 'దాని కేమి? నీవు కోరింది ఇస్తాను, అదేమి కష్టమైనది కాదు. ఇంకా నీవు పుణ్యలోకాలు, అమరత్వం, 
ఇష్టమైన కోరికల నన్నింటిని కోరుకొనుము” అనగా ఇంద్రుడితో అర్జునుడు ఇట్లా బదులు పలికాడు. 


సీ, “దివిజాధినాథ! నా కవి యెల్ల నేటికిణ । బరమాస్తలాభంబ కర మభీష్ట; 
మరులు సేసిన మహాపరిభవక్లేశంబు | వాపంగ నోపక యేపుటడవి 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 129 


నురుదుఃఖీతుల సహోదరుల నందటి( బెట్టి  చనుదెంచి మిన్నక చనిన నన్ను. 
దగువారు జగములో. దెగడరే? నావుడు । సుతునకు( బ్రీతు(డై శతమఖుండు 


ఆ. గరుణ నిట్టులనియెం 'బరమాస్తలాభంబు । నీకు నిష్టమేని లోకవంద్యు 
గరళకంకు నీశు( బరము. బ్రసన్ను(గా । వేగం జేయు మధికయోగశక్తి. 294 


ప్రతిపదార్థం: దివిజ+అధినాథ!= దేవతలకు అధిపతివైన ఓ దేవేంద్రా! నాకు; అవి+ఎల్లన్‌= అవన్నియు; ఏటికిన్‌= ఎందుకు? 
పరమ+అ'స్త్ర లాభంబు+అ= గొప్పవైన అస్త్రాలను సంపాదించటం మాత్రమే; కరము= మిక్కిలి; అభీష్టము= ఇష్టం; అరులు= 
శత్రువులు; చేసిన; మహా, పరిభవ, క్లేశంబు= గొప్ప అవమానబాధ; పాపంగన్‌+ఓపక= తొలగింపజాలక; ఏపు+అడవిన్‌= 
దట్టమైన అడవిలో; ఉరు, దుఃఖితులన్‌= మిక్కుటమైన దుఃఖాన్ని అనుభవించే వారిని; సహోదరులన్‌= అన్నదమ్ములను; 
అందజన్‌+పెట్టి= అందరిని ఉంచి; చనుదెంచి= వచ్చి; మిన్నక, చనినన్‌= ఊరకే వెళ్ళితే; నన్నున్‌; తగువారు= తగినవారు; 
జగములోన్‌= లోకంలో; తెగడరే= నిందించరా!; నావుడు= అని చెప్పగా; శతమఖుండు= నూరు యజ్ఞాలుచేసి ఇం(ద్రుడైనవాడు; 
సుతునకున్‌+*ట్రీతుండు+ఐ= కొడుకుపట్ల సంతోషించినవాడై; కరుణన్‌= దయతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు; 
పరమ+అ(స్తలాభంబు= గొప్ప అ(స్రాలను సంపాదించటం; నీకున్‌+ఇష్టము+ఏని= నీకు ఇష్టమయితే; అధిక, యోగ, శక్తిన్‌= 
మిక్కుటమైన యోగమహిమచేత; లోకవంద్యున్‌= లోకంచేత నమస్కరించదగిన; గరళకంఠున్‌= గరళం కంఠంలో కలవాడిని; 
ఈశున్‌= శివుడిని; పరమున్‌= అందరు దేవతలకంటె అధికుడైనవాడిని; (ప్రసన్నున్‌+కాన్‌= నీపట్ల అనుగ్రహం కలవాడినిగా; 
వేగన్‌+చేయుము= శీఘ్రంగా చేసేది. 


తాత్సర్యం: 'ఓదేవేంద్రా! నాకు ఆ పుణ్యలోకాలు, అమరత్వం మున్నగునవి ఎందుకు? నాకు కావలసింది 

పరమాస్రలాభం. శత్రువులు చేసిన పరాభవబాధచేత మగ్గుతున్న అన్నదమ్ములను కారడవిలో దిగబెట్టి నేను ఊరక 

వెళ్ళితే తెలిసినవారు నన్ను నిందించరా?' అని అనగా- అర్జునుడి మాటలకు సంతోషించి దేవేంద్రుడు 'నీకు 
పరమాగస్తలాభమే కావాలంటే లోకవంద్యుడైన పరమేశ్వరుడిని ఆరాధించుము. అతిశయించిన యోగశక్తిచేత అతడిని 
ప్రసన్నుడిగా చేసికొనుము.” 

వ. అట్లేని నిఖిల లోకపాల సహితుండై యీశ్వరుండు నీ యభిమతం బొనరించు' నని సహస్రలోచనుండు 
లోచనాగోచరుం డైన, నర్దునుండును దద్వచనంబున సమాహితచిత్తుందై హిమశైలశిఖరంబున 
కరిగి వివిధ కుసుమ ఫల వృక్షంబులను విమల నిర్హర జలంబులను గమల కుముద కల్పార కలహంస 
సంకుల పంకజాకరంబులను రమ్యంబైన తపోవనంబునందు( బరమేశ్వరు నుద్దేశించి తపంబు 
సేయందొడంగిన. 295 


ప్రతిపదార్థం: అట్టు+ఏని= అట్లయితే; నిఖిల, లోకపాల, సహితుండు+ఐ= అందరు దిక్సాలకులతో కూడినవాడై; ఈశ్వరుండు= 
శివుడు; నీ+అభిమతంబు= నీకోరిక; ఒనరించున్‌= -ఈడేర్చుతాడు; అని= అనిచెప్పి; సహ(స్రలోచనుండు= వేయి కన్నులు 
కలవాడు- ఇంద్రుడు; లోచన+అగోచరుండు+ఐనన్‌= కన్నులకు కనిపించనివాడు కాగా (అదృశ్యుడు కాగా); అర్జ్హునుండును; 
తద్‌+వచనంబునన్‌= ఆతడి మాటచేత; సమాహిత, చిత్తుండు+ఐ= ఏకా[గ్రతతో కూడిన మనస్సు కలవాడై; హిమ, శైల, 
శిఖరంబునకు= మంచుకొండ కొనకు; అరిగి= వెళ్ళి; వివిధ, కుసుమ, ఫల, వృక్షంబులను= పెక్కు పూలు పూసే చెట్లతో, 
పెక్కు పండ్లు కాసే చెట్టతో; విమల, నిర్హర జలంబులను= నిర్మలాలైన సెలయేటి నీళ్ళతో; కమల, కుముద, కల్హార, కలహంస, 
Cy ౧ యి వ? యౌ 
సంకుల, పంకజాకరంబులను= పద్మాలు, కలువలు, ఇంచుక తెలుపు ఎరుపు కల కలువలు, ధూోమవర్ణాలైన కాళ్ళు, 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముక్కుకల రాజహంసలు మిక్కుటంగా ఉండేసరస్సులతో (పంకజ+ఆకరంబు= పద్యాలకు స్థానం అయింది, సరస్సు); 
రమ్యంబు+ఐన= అందమైన; తపస్‌+వనంబునందున్‌= తపస్సు చేసికొనే అడవిలో; పరమ+-ఈశ్వరున్‌= పరమశివుడిని; 
ఉద్దేశించి= ధ్యేయంగా పెట్టుకొని; తపంబు= తపస్సు; చేయన్‌+తొడంగినన్‌= చేయటానికి మొదలుపెట్టగా. 


తాత్సర్యం: ఆ విధంగాచేస్తే సకల దిక్సాలకులతోకూడినవాడై శివుడు, నీ కోరిక ఈడేర్చుతాడు'- అని చెప్పి 
దేవేంద్రుడు అదృశ్యుడయ్యాడు. అర్జునుడు దేవేంద్రుడు చెప్పినట్టు ఏకాగ్రత చెందిన మనస్సు కలవాడై హిమాలయ 
జ ౧ 
పర్వతశిఖరాలపైకి వెళ్ళి, అక్కడ ఫలవృక్షాల మధ్య, పూలచెట్ల మధ్య, సెలయేళ్ళ మధ్య, రాజహంసలతో, కలువలతో 
వివిధపద్మాలతో విలసిల్లే సరస్సుల మధ్య గల తపోవనంలో పరమేశ్వరుడినిగురించి తపస్సు చేయటం మొదలు 


'పెట్లగా- 
ట్‌ 


క. సురదుందుభి నాదంబులు । సురపాదప సంభవ ప్రసూన సుగంధో 
త్మర వాసిత పవనము వి । స్తరిలై నాతనికి హృదయసమ్మద మెసంగన్‌. 296 


ప్రతిపదార్థం: సుర, దుందుభి, నాదంబులు= దేవతలు మోగించిన భేరీ రవాలు; సుర, పాదప, సంభవ, (ప్రసూన, 
సుగంధ+ఉత్కర, వాసిత, పవనము= దేవలోకంలోని చెట్లనుండి పుట్టిన పూలయొక్క గొప్పపరిమళంతో ఒప్పుతున్న గాలి- 
అంటే కల్పవృక్షాలనుండి పూచిన పువ్వుల సువాసనతో నిండిన గాలి; ఆతనికి= అర్జునుడికి; హృదయ, సమ్మదము+ఎసంగన్‌= 
గుండె సంతోషంతో నిండేటట్టు; విస్తరిల్లైన్‌= వ్యాపించింది. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడి హృదయం సంతోషంతో నిండారేటట్టుగా దేవదుందుభులు మోగాయి. కల్పవృక్షాల 
పువ్వుల సువాసనతో గుబులుకొనిన గాలి వ్యాపించింది. 


వ. అందు మనోవాక్కాయ కర్మ నియతుండై పరమేశ్వరుం దనచిత్తంబున నిలిపి, నిరంతర త్రిరాత్రోపవాసంబుల 
నొక్క మాసంబు( జలిపి, ద్విగుణిత త్రిరాత్రోపవాసంబుల రెండవ మాసంబు( జలిపి, పక్షోపవాసంబుల 
మూ(డవ మాసంబు సలిపి, యూర్వబాహుండై యేకపాదాంగుష్టాగ్రంబున నిలిచి, వాయుభోజనంబు 
సేయుచు నాలవ మాసంబు సలిపి, యిట్లతిఘోరతపంబు సేయుచున్న యర్జునుం జూచి యందలి బుషులు 
విస్మయం బంది యీశ్వరుపాలికిం జని యిట్లనిరి. 297 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ తపోవనంలో; మనస్‌+వాక్‌+కాయ కర్మ, నియతుండు+ఐ= మనస్సు, మాట, శారీరక (క్రియలను 
క్రమశిక్షణకు లోబడేటట్టు చేసినవాడై అంటే త్రికరణశుద్ది కలవాడై; పరమేశ్వరున్‌= పరమశివుడిని; తన, చిత్తంబునన్‌, నిలిపి= 
తన మనస్సులో పాదుకొల్సి; నిరంతర, (త్రిరాత్ర+ఉపవాసంబులన్‌= ఎడతెగకుండ మూడు రాత్రులు ఆహారాన్ని ఉజ్జగించిన 
స్థితిలో; ఒక్క, మాసంబున్‌+చలిపి= ఒక్క నెల గడిపి; ద్విగుణిత, (త్రి, రాత్ర+ఉపవాసంబుల= రెట్టింపు చేయబడిన మూడు 
(ఆరు) రాత్రుల నిరాహార దీక్షపూని; రెండవ, మాసంబున్‌; చలిపి; పక్ష+-ఉపవాసంబులన్‌= పదైదు దినాల నిరాహారదీక్షతో; 
మూ(డవ, మాసంబు; చలిపి= మూడవ నెల గడిపి; ఊర బాహుండు+ఐ= ఎత్తిన చేతులు కలవాడై; ఏక, పాద+అంగుష్ట+ 
అ(గంబునన్‌= ఒక పాదంయొక్క బొటన్రేలికొసపై మాత్రమే; నిలిచి= (దేహం యొక్క బరువునంతను మోపి) నిలబడి; 
వాయు భోజనంబు+చేయుచు= గాలిని మాత్రమే ఆహారంగా తీసికొంటూ; నాలవ, మాసంబు, చలిపి= నాల్గవనెల గడిపి; 
ఇట్టు= ఈ విధంగా; అతి, ఘోర, తపంబు, చేయుచున్న= మిక్కిలి కఠినమైన తపస్సు చేస్తున్న; అర్జునున్‌*చూచి= 
అర్జునుడిని చూచి; అందలి= ఆ తపోవనంలోని; బుషులు= మునులు; విస్మయంబు+అంది= ఆశ్చర్యం పొంది; ఈళశ్వరు 
పాలికిన్‌+చని= శివుడికడ కేగి; ఇట్టు= ఈ విధంగా; అనిరి= పలికారు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 131 


తాత్పర్యం: అర్జునుడు ఆ తపోవనంలో పరమేశ్వరుడిని గురించి త్రికరణ శుద్ధితో ఘోరతపస్సు చేశాడు. మొదటి 

నెల నిరంతర త్రిరాత్రోపవాసాలు చేశాడు. రెండవ నెల (త్రిరాత్రోపవాసాలు రెట్టింపు చేశాడు. మూడవ నెల 

పక్షోపవాసంతో గడిపాడు. ఊర్ష్య్వబాహుడై ఒక కాలి బొటనట్రేలిపైననే నిలిచి, గాలిని మాత్రమే ఆహారంగా చేసికొని 

నాల్గవ నెల గడిపాడు. ఇట్టా మిక్కిలి కఠినతపస్సు చేస్తున్న అర్జునుడిని చూచి ఆ వనంలోని బుషులు ఆశ్చర్యం 
Us C3 అలి జ 

పొంది పరమశివుడి దగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నారు. 


ఉ. “భూరిబలుండు పాండవు( డపూర్వతపం బొనరించుటం దదీ 
యోరుతపఃప్రభావ దహనోత్చిత ధూమచయంబు లంబుదా 
కారములై వనాంతరము గప్పె జగత్రయనాథ! తత్తపో 
భారము సర్వజీవుల కపారభయావహ మద్దుతం బిలన్‌. 298 


ప్రతిపదార్థం: జగత్‌+(త్రయ, నాథ!= మూడు లోకాలకు (ప్రభువైన ఓ పరమేశ్వరా!; భూరిబలుండు= గొప్ప బలం కలవాడు; 
పాండవుండు= అర్జునుడు; అపూర్వతపంబు+ఒనరించుటన్‌= ఇంతకుముం దెవరున్నూ చేయని తపస్సు చేయటంచేత; 
ఇలన్‌= ఈ భూమిపై; తదీయ+ఉరు, తపః+(ప్రభావ, దహన+జఉల్టిత, ధూమ, చయంబులు= ఆతడియొక్క గొప్పదైన 
తపంయొక్క మహిమ అనే అగ్ని నుండి పైకెగసిన పొగల సముదాయాలు; అంబుద+ఆకారములు+ఐ= మబ్బుల రూపాన్ని 
పొంది (అంబుద= నీటిని ఇచ్చేది, మేఘం); వన+అంతరము= అడవి మధ్య భాగాన్ని; కప్పెన్‌= కప్పివేశాయి; తద్‌+తపస్‌+ 
భారము =ఆతని తపస్సుయొక్క బరువు (విశేషం); సర్వజీవులకు= అన్నిప్రాణులకు; అద్భుతంబు= అచ్చెరువు గొలిపేటటువంటిది; 
అపార, భయ+ఆవహము= మితిలేని భయాన్ని కలిగించేటటువంటిది. 


తాత్సర్యం: 'మూడులోకాలకు ప్రభువైన ఓ పరమేశ్వరా! అర్జునుడు గొప్ప బలం కలవాడై, ఇంతకు ముం 
దెవ్వరున్నూ చేయనట్టి గొప్పతపస్సు చేస్తున్నాడు. ఆతడి తపఃప్రభావం అనే అగ్నినుండి (క్రమ్మిన పొగలు దట్టమైన 
మబ్బులవలె అడవి నంతటినీ (క్రమ్ముకొన్నాయి. ఆతడి తపోభారం సర్వప్రాణులకు అంతు లేని ఆశ్చర్యాన్ని, 
మితిలేని భీతిని కల్లిస్తున్నది. 


వ. ఆతని యభిమతంబుంబ్రసాదించి తత్తపోభారంబు వారింపు' మనిన, వారల పలుకులు విని పరమేశ్వరుండు 
దరహసితవదనుం డగుచు, “వాని యభిప్రాయం బే నెటుంగుదు; నిష్టవర ప్రసాదంబున వానికి మనః 
ప్రియంబు( జేసెద; మీరు మీ యాశ్రమంబుల కరిగి సుఖంబుండుం'” డని యప్పుడు. 299 


ప్రతిపదార్థం: ఆతని+అభిమతంబున్‌+ప్రసాదించి= ఆ అర్జునుడియొక్క కోరికను దయతో ఒసగి; తద్‌+తపస్‌+భారంబు= 
ఆ తపస్సువలన కలిగిన బరువును; వారింపుము= తొలగించుము; అనినన్‌= అని చెప్పగా; వారల= ఆ మునుల; పలుకులు= 
మాటలు; విని= ఆలకించి; పరమ+ఈశ్వరుండు= పరమశివుడు; దర, హసిత, వదనుండు+అగుచు= చిరునవ్వుతో కూడిన 
ముఖం కలవాడవుతూ; వాని+అభిప్రాయంబు= ఆతడి అభిప్రాయాన్ని; ఏన్‌= నేను; ఎటుంగుదున్‌= తెలియుదును; ఇష్ట, 
వర, (ప్రసాదంబునన్‌= అతడికి నచ్చిన కోరికలు ఇవ్వటం చేత; వానికి= ఆ అర్జునుడికి; మనస్‌+ప్రియంబున్‌= మనస్సుకు 
సంతోషాన్ని; చేసెదన్‌= కలిగిస్తాను; మీరు; మీ, ఆశ్రమంబులకు= మీ ఆశ్రమాలకు (ఆ(శ్రమమంటే తపస్సు చేసికొనటానికై 
బుషులు ప్రత్యేకంగా అడవులలో ఏర్పాటు చేసికొన్న వసతి); అరిగి= వెళ్ళి; సుఖంబు+ఉండుండు+అని= సుఖంగా 
జీవించండి అని చెప్పి; అప్పుడు. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అర్జునుడి కోరికను అనుగ్రహించి అతడి తపోభారాన్ని నివారించండి” అని బుషులు పరమశివుడిని 
ప్రార్థించారు. పరమేశ్వరుడు చిరునవ్వుతో కూడిన మొగం కలవాడై ఆ మునులతో 'నాకు అర్జునుడి అభిప్రాయం 
తెలుసు. ఆతడు కోరిన వరాలు ఇచ్చి ఆతడికి సంతోషం కలిగిస్తాను. మీరు మీమీ ఆశ్రమాలకు వెళ్ళి సుఖంగా 
ఉండండి” అని చెప్పి, అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: సనాతన సంస్కృతిలో మానవజీవితం 1. (బ్రహ్మచర్యం 2. గార్హస్ట్యం 3. వానప్రస్థం 4. సన్న్ర్యాసం- అని నాలుగు 
ఆ(శ్రమాలుగా విభజించబడింది. గృహం కూడా వాచ్యార్థంలో ఆ(శ్రమమే. రూఢ్యర్థంలో ఆశ్రమం అంటే (వ్రతదీక్ష నియమ 
పరిపాలన, పవిత్రత మున్నగు భావాలను సంతరించుకొనటంచేత మునులు అడవిలో ప్రత్యేకంగా నిర్మించుకొన్న ఆవాసాలకు 
(ఆశ్రమం) పదమైనది. 


ఈశ్వరుండు కిరాతవేషంబున నర్జునునొద్ద వచ్చుట (సం. 3-40-2) 


(ఈక 


కాంచనవర్ణాపఘను(డై మహోన్నత । కార్ముకహస్తు(డై కాలకంఠు. 
డెజుకురాజయ్యె; నద్రీంద్రతనూజయు । వనచరీభావంబు వటిల( దాల్లె(; 
గుటుచచేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న | తజటులు మణి చెంచుందలలు నమర 
దడవిండ్లు చేపట్టి తడయక యెటుకులై | యార్జుచు భూతమ్ము లాత్మ సతుల 


ఆ. నెటుకుసతులం గావించి యయ్యెటుకు రాజు । ముందటం బక్కియల నొక్క మొగిన నిలిచి; 
రంత వే(టనెపంబున నంధకారి । గదలె. దద్వన మెల్ల గ్రక్కదలుచుండ. 300 


ప్రతిపదార్థం: కాంచన వర్ల-అపఘను(డు+ఐ= బంగారురంగుతో కూడిన దేహం కలవాడై; మహా+ఉన్నత, కార్ముక, హస్తు(డు 
+ఐ= మిక్కిలి ఎత్తైన విల్లు చేబూనినవాడై; కాలకంఠుండు= నల్లని కంఠం కల శివుడు; ఎటుకు, రాజు+అయ్యెన్‌= కిరాత 
(ప్రభువు అయ్యాడు; అ(ద్రి+ఇం(ద్ర, తనూజయు= పార్వతియు (గొప్ప కొండ అయిన హిమవంతుడి కూతురు); వనచరీభావంబు= 
అడవిలో ఉండే (స్తీ భావాన్ని అంటే ఆటవిక (స్తీ భూమికను; వజలన్‌= ఒప్పేటట్టుగా; తాల్చెన్‌= ధరించింది; కుజుచ చేతులు= 
పొట్టిచేతులు; మిడి([గ్రుడ్డును= ఉబ్బెత్తుగా కానవచ్చే కనుపాపలు; కడుకొన్న తజఅటులు= అతిశయించిన మొరకుదనాలు; 
చెంచు+తలలున్‌+అమరన్‌= అడవులలో నివసించే చెంచువారి కుండే శిరస్సులు ఏర్పడగా; తడ, విండ్లు, చేపట్టి= “తడి అనే 
చెట్టుకర్రతో తయారైన విండ్లు చేత పట్టుకొని; తడయక= ఎడచేయక; ఎలుకులు+ఐ= కిరాతులై; ఆర్చుచు= రొదచేస్తూ; 
భూతమ్ములు= శివుడి అనుచరవర్గమైన భూతగణాలు; ఆత్మ సతులన్‌= తమ భార్యలను; ఎణుకు, సతులన్‌, కావించి= 
చెంచెతలుగా మార్చి; ఆ, ఎయుకు, రాజు, ముందటన్‌= ఆ కిరాత ప్రభువు ముందు; పక్కియలన్‌= ఇటు అటు ఇరుప్రక్కల; 
ఒక్క, మొగిన్‌+అ, నిలిచిరి= వరుసగా నిలిచారు; అంతన్‌; వేంట, నెపంబునన్‌= వేటాడే మిషతో; తద్‌, వనము+ఎల్లన్‌= ఆ 
అడవి అంతయు; క్రక్కదలుచుండన్‌= అధికంగా కదలుతుండగా; (కదలు+కదలు= క్రక్కదలు); అంధక+అరి= అంధకుడి 
శత్రువైన శివుడు; కదలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: ఆపాదమస్తకం బంగారుమేనిచాయతో ఒప్పారువాడై, పెద్దవిల్లు చేతబట్టినవాడై పరమశివుడు ఎజుకల 
టేడుగా మారాడు. పార్వతీదేవి చెంచెత అయింది. భూతగణాలు అరుస్తూ కురుచ చేతులు, మిడి[గ్రుడ్డు మొరటు 
రూపాలతో తడ విండ్లు దాల్చి చెంచులయ్యారు; వాళ్ళ భార్యలను చెంచెతలుగా మార్చారు. ఆ పరివారం శివుడి 
ఎదుట, ప్రక్కల నిలిచారు. అప్పుడు ఆ అడవి అంతా అదిరేటట్లుగా శివుడు వేటకై బయలుదేరాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 133 


విశేషం: “మణి చెంచుందనము లమరి”” - అనే పాఠాంతరం వావిళ్ల (ప్రతిలో ఉన్నది. “తడి అనేది అడవుల్లో ఉండే 
ఒకానొకచెట్టు, ఆటవికులు దీని కర్రను విండ్లు చేయటానికి ఉపయోగిస్తారు. ఇందువల్లనే దీనికి 'ధనుర్చుక్షము”, 'ధన్వము"- 
అనే నామధేయాలు ఏర్పడ్డాయి. 


చ. అలబల మంది యందుల మృగావలియున్‌ విహగంబులున్‌ భయా 
కులగతి( బొంది మూ6గలును గుంటులు( జీ(కులునైన యట్టు లై, 
యులియక, యున్నచో నడ(గి యుండం గిరాతబలంబుతోడ( బిం 
గలనయనుం డుమేశ్వరు(డు గవ్వడి డాయంగ వచ్చె. జెచ్చెరన్‌. 301 


ప్రతిపదార్థం: అలబలము+అంది= కలకలంపొంది; అందుల= అడవిలోని; మృగ+ఆవలియున్‌= జంతువుల గుంపులును; 
విహగంబులున్‌= పక్షులును; భయ+ఆకుల, గతిన్‌+పొంది= భీతిచేత చెదరిన స్థితి కలిగి; మూంగలును= పెదవులు కదపలేనివి; 
కుంటులున్‌= పరుగెత్త లేనట్టిని; చీ(కులున్‌= గుడ్డివి; ఐన+అట్టులు+ఐ= అయినట్లయి; ఉలియక= రొదచేయక; ఉన్నచోన్‌+అడంగి, 
ఉండన్‌= ఉన్నచోటన్‌ అణకువతో ఉండగా; కిరాత, బలంబుతోడన్‌= ఆటవిక సేనతో; పింగళ, నయనుండు= అగ్నిని 
నేత్రంగా కలవాడైన శివుడు; చెరన్‌+చెరన్‌= వేగంగా; కవ్వడి= అర్జునుడిని (కవ, వడి అంటే జంటవడులు కలవాడు అంటే 
సవ్యసాచి - రెండు చేతులతో బాణప్రయోగం చేయగలవాడు); డాయంగ, వచ్చెన్‌= సమీపానికి వచ్చాడు. 


తాత్సర్యం: ఆ అడవిలోని జంతువులు, పక్షులు భయంతో ఆకులపాటు పొందినవై, మూగలుగా, కుంటులుగా, 
గ్రుడ్డివిగా అయిపోయినట్టు ఉన్నచోటుల్లోనే కదలక మెదలక అణగి ఉన్నాయి. ఆరీతిగా పరమేశ్వరుడు ఆటవిక 
సేనతో గూడి అర్జునుడిని సమీపించటానికై వేగంగా వచ్చాడు. 


నిశేషం: ఈ పద్యంలో శివుడికి పర్యాయపదంగా పింగళ నయనుండు” అనిన్నీ, అర్జునుడికి 'కవ్వడి” అనిన్నీ ప్రయోగించటంలోని 

స్వారస్యం సహృదయులు గుర్తించగలరు. 

వ. అంత నీశ్వరచోదితుండై మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున బీభత్సు వధియింప సమకట్టి 
పయిం బటితెంచిన. 302 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఈశ్వరచోదితుండు+ఐ= శివుడిచేత (పేరేపించ బడినవాడై; మూకుండు+అను, 
దైత్యుండు= మూకుడు అనే పేరుకల రాక్షసుడు; సూకరంబు+ఐ= పంది అయి; భీకర+ఆకారంబున= భయంకరమైన 
రూపంతో; బీభత్సున్‌= అర్జునుడిని (రణరంగంలో బీభత్సం కలిగించేవాడిని); వధియింపన్‌= చంపటానికి; సమకట్టి= పూని; 
పయిన్‌+పజతెంచిన= మీదికి ఉరుకుతూ రాగా. 


తాత్సర్యం: అంత, మూకుడు అనే రాక్షసుడు ఈశ్చరుడిచేత (ప్రేరేపించబడినవాడై భయంకరమైన పందిరూపం 
తాల్చి అర్జునుడిని చంపటానికి ఉద్యమించి అతడిపైకి పరుగెత్తుతూ రాగా. 


క. అనఘుండు దాని దవ్వుల€ । గని ఘను డయి పాందవుండు గాండీవ గుణ 
ధ్వని సేయుచు డాసినం బె | లన యేయం గడంగి నిలిచె సంరంభమునన్‌. 303 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘుండు= పాపరహితు డయిన అర్జునుడు; దానిన్‌= ఆ పందిని; దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; 
ఘను(డు+అయి= గొప్పవాడయి; పాండవుండు= పాండురాజుకొడుకైన అర్జునుడు; గాండీవ, గుణ, ధ్వని, చేయుచున్‌= 
గాండీవం అనే వింటియొక్క అల్లెత్రాటిని ధ్వనింపచేస్తూ; డాసినన్‌= పంది దగ్గరకు వస్తే; పెల్చ్బన= కోపంతో; ఏయన్‌+కడంగి= 
బాణాలను ప్రయోగించటానికి ఉద్యుక్తుడై; సంరంభమునన్‌= ఉద్వేగంతో; నిలిచెన్‌= నిలిచాడు. 


తాత్సర్యం: ఆ పందిని అర్జునుడు దూరంనుండే చూచి గాండీవంయొక్క అల్లెత్రాటిని మోగిస్తూ ఆ పంది తన 
సమీపానికి వస్తే బాణప్రయోగం చేయటానికి సంసిద్దుడై ఉద్వేగంతో నిలబడ్డాడు. 


వ. అదియు నా క్షణంబ యేసిన యమ్మునుంబోలె నతివేగంబున నాసన్నం బయిన 'దాని నేయ కేయకు' మని 
యెటుకురాజు వారించినను వాని వచనం బాదరింపక. 304 


ప్రతిపదార్థం: అదియున్‌= ఆ పందియు; ఆక్షణంబు+అ= ఆక్షణంలోనే; ఏసిన+అమ్మునున్‌+పోలెన్‌= ప్రయోగించిన బాణంవలె; 
అతి వేగంబునన్‌= మిక్కుటమైన వేగంతో; ఆసన్నంబు+అయినన్‌= దగ్గరకు రాగా; దానిన్‌= దానిని; ఏయకు+ఏయకుము= 
కొట్టకు, కొట్టకు; అని; ఎణుకు రాజు= కిరాతరాజు; వారించినను= అడ్డు చెప్పినను; వాని, వచనంబు= ఆ కిరాతుడి మాట; 
ఆదరింపక= సరకుగొనక (లెక్కచేయక). 


తాత్సర్యం: ఆ పంది ఆ క్షణంలోనే ప్రయోగించిన బాణంవలె మిక్కిలి వేగంగా తనను సమీపించగా ఎరుకురాజు 
వారిస్తున్నప్పటికీ అర్జునుడు లెక్క పెట్టకుండ 


విశేషం: అలం: ఉపమ. 


చ. పటువిశిఖంబునం ద్రిదశపాలతనూజు(డు పంది నేసి; ము 
న్నట పరమేశ్వరుండును రయంబున దానిన యేసె; నిట్టు లొ 
క్కొటం బడియెన్‌ హరార్డునుల ఘోరశరంబులు పందిపై( గుభృ 
త్తటముపయిన్‌ వడిం బడు నుదగ్రమహాశనులట్ల మోయుచున్‌. 305 


ప్రతిపదార్థం: పటు విశిఖంబునన్‌= తీవ్రమైన బాణంతో; త్రిదశ, పాల, తనూజుండు= దేవతలను పాలించే ఇంద్రుడి 
కొడుకు, అర్జునుడు; పందిన్‌+ఏసె= పందిని బాణంతో కొట్టాడు; మున్ను+అట= అంతకుముందే అట; పరమేశ్వరుండును= 
పరమ శివుడును; రయంబున= వేగంతో; దానిన్‌+అ= ఆపందినే; ఏసెన్‌= బాణంతో కొట్టాడు; ఇట్టులు= ఈవిధంగా; 
హర+అర్జ్హునుల= శివుడియొక్క, అర్జునుడియొక్క; ఘోర, శరంబులు= మిక్కిలి భయంకరమైన బాణాలు; పందిపైన్‌= 
పందిపై; కు, భృత్‌= భూమిని మోసేకొండయొక్క; తటముపయిన్‌= పార్శ్వ్యంపై; వడిన్‌= వేగంగా; పడు= పడే; ఉదగ్ర, 
మహా+అశనులు+అట్టు= ఘోరమైన గొప్ప పిడుగులవలె; మోయుచున్‌= ధ్వనిచేస్తూ; ఒక్కొటన్‌, పడియెన్‌= ఒకేసారి పడ్డాయి. 


తాత్సర్యం: ఇంద్రసుతుడు మిక్కిలి తీవ్రమైన బాణంతో పందిని కొట్టాడు. అట్టే పరమశివుడుకూడ వేగంగా 
పందిని బాణంతో కొట్టాడు. ఘోరమైన ఆ రెండు బాణాలున్నూ కొండగట్టుపై పడే గొప్ప పిడుగులవలె (మోగుతూ 


ఆ పందిని ఒకేసారి తాకాయి. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 135 
విశేషం: ఈ పద్యం చంపకమాలావృత్తం. తెలుగులో వృత్తరచనలో నన్నయమహాకవి తరువాతికవులకు ఒరవడి తీర్చిదిద్దాడు. 


ఇందలి అలంకారం ఉపమ. 


క. హరుశరమును నరుశరమును | సరి నిరుపక్కియలు దాంకి జవ మణి శరసం 

భరమున. దిరిగె వరాహము । శరనిధి మథనమున. దిరుగు శైలమ పోలెన్‌. 306 
ప్రతిపదార్థం: వరాహము= పంది; హరు, శరమును= శివుడి బాణమున్నూ; నరు శరమును= అర్జునుడి బాణమున్నూ; 
సరిన్‌=సూటిగా; ఇరుపక్కియలు= రెండు ప్రక్కల; తాంకి= గ్రుచ్చుకొని; జవము+అటి= బలం (వేగం) తగ్గి; శర, సంభరమునన్‌= 
బాణం (గ్రుచ్చుకొనటంచేత ఏర్పడిన భారంచేత; శరనిధి, మథనమునన్‌= సముద్రాన్ని మథించేటప్తుడు; తిరుగు, శైలము+అ, 
పోలెన్‌= తిరిగే కొండవలె; తిరిగెన్‌= గిరగిర తిరిగింది. 


తాత్సర్యం: శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపుల ఆ పందిని 
తాకాయి. రెండు ప్రక్కల నాటుకొన్న ఆ రెండు బాణాల భారంవల్ల ఆ వరాహం శక్తి నశించి, క్షీరసాగరమథనసమయంలో 
తిరిగిన మందరపర్వతంవలె గిరగిర తిరిగింది. 


విశేషం: అలం: ఉపమ. వరాహం ఉపమేయం. మందరపర్వతం ఉపమానం. ఇందలి రకారం యొక్క ఆవృత్తి వరాహం గిరగిర 
తిరిగినతీరును కన్నుల గట్టినట్టు చూపుతోంది. 


వ. ఇట్లిద్దణిచేత శరవిద్దుండై మూకదైత్యుండు సూకరరూపంబు విడిచి నిజరూపంబుతోడ నదృశ్యుండయ్యె;నంత 
నర్గునుండు విస్మితుండై ముందట నత్యున్నతచాపధరు మేరుశిఖరాకారు నపార కిరాత పదాతి సమేతు 
నభినవ యౌవనవనచరీసహస్ర పరివృతు నొక్కపురుషుం గని “నీ వెవ్వండవు? మనుష్యగోచరంబు గాని 
యివ్వనంబున( బ్రియవనితానుగతుండ వయి యేల క్రుమ్మరియెదు? మణి నా యేసిన మృగంబు నేసి 
మృగయాధర్మవిరోధం బేల చేసితి? నిన్ను నిప్పుడ నా నిశితబాణజాలంబుల పాలు సేసెద' ననిన నగుచు 
నాతనికి నయ్యెజుకురా జిట్లనియె. 307 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇద్దణచేత= ఇరువురిచేత (అంటే శివుడిచేత, అర్జునుడి చేత); శర విద్దుండు+ఐ= 
బాణాలచేత కొట్టబడిన వాడై; మూక దైత్యుండు= మూకుడు అనే రాక్షసుడు; సూకర రూపంబు, విడిచి= పంది ఆకృతిని 
విడిచి; నిజ, రూపంబు తోడన్‌= తన అసలు ఆకారంతో; అదృష్యండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; అంతన్‌; అర్జునుండు; 
విస్మితుండు+ఐ= అచ్చెరువు పొందిన వాడై; ముందటన్‌= ఎదుట; అతి+ఉన్నత, చాపధరున్‌= మిక్కిలి ఎత్తైన విల్లు ధరించిన 
వాడిని; మేరు, శిఖర+ఆకారున్‌= మేరు పర్వత శిఖరం వంటి రూపం కలవాడిని; అపార, కిరాత, పదాతి, సమేతున్‌= 
మితిలేనట్టి ఆటవిక భటులతో కూడినవాడిని; అభినవ, యౌవన, వనచరీ, సహస్ర, పరివృతున్‌= వేలకొలది ఆటవిక లైన 
లేజవరాండ్రచేత చుట్టుకొనబడి ఉన్నవాడిని; ఒక్క, పురుషున్‌, కని= ఒక మగవాడిని చూచి; నీవు+ఎవ్వండవు= నీవు ఎవడివి?; 
మనుష్య, గోచరంబు, కాని= మనుషులు కనిపించని (మనుషులు రాలేని, ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; ప్రియ, 
వనితా+అనుగతుండవు+అయి= ప్రియమైన ఆడవారిచే అనుసరించబడినవాడివై; ఏల= ఎందుకు; (కుమ్మరియెదు= 
తిరుగాడుతున్నావు; మటి; అంతేకాక; నా+ఏసిన= నేను బాణంతో కొట్టిన; మృగంబున్‌+ఏసి= జంతువును బాణంతో కొట్టి; 
మృగయా, ధర్మ, విరోధంబు= వేటలోని సంప్రదాయానికి వ్యతిరేకం; ఏల+చేసితి= ఎందుకు చేశావు; నిన్నున్‌= నిన్ను; 
ఇప్పుడు+అ= ఈ సమయంలోనే; నా, నిశిత, బాణ, జాలంబుల= నావాడి అయిన అమ్ముల సముదాయాల; పాలు+చేసెదన్‌= 
బారిని పడేటట్టు చేస్తాను; అనినన్‌= అని పలుకగా; నగుచున్‌= నవ్వుతూ; ఆతనికిన్‌= ఆ అర్జునుడికి; ఆ+ఎయుకు, రాజు= 
ఆ ఆటవికుల (ప్రభువు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ విధంగా ఇరువురి బాణాలు గుచ్చుకోగా, మూకుడనేరాక్షసుడు పంది ఆకారాన్ని విడిచి నిజరూపం 
ధరించి మాయమయ్యాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అంత అర్జునుడి ఎదుట పెద్దవిల్లు చేతపూనిన ఎరుకురాజు 
వచ్చి నిలబడ్డాడు. అతడిచుట్టూ ఆటవిక (స్రీలు. లేజవరాండ్రు వేలకొలది నిలిచి ఉన్నారు. అతడు మేరుశిఖరం వలె 
య లు 

మితిలేని ఆటవిక భటులమధ్య గంభీరంగా నిలిచాడు. అర్జునుడు అతడితో “నీవు ఎవడవు? మనుష్యులు కానరాని 
ఈ కారడవిలో ('ప్రేయసీబ్బందంతో కూడి ఎందుకు తిరుగాడుతున్నావు? నేను బాణంతో కొట్టిన జంతువునే 
నీవుకూడ ఎందుకు నీ బాణంతో కొట్టావు? ఇది వేటలో పాటించే ధర్మానికి వ్యతిరేకం కదా! ఇప్పుడే నిన్ను నా 
వాడిబాణాల పాలు చేస్తాను” అని పలికాడు. ఆ ఎరుకురాజు చిరునవ్వుతో ఇట్లా బదులు పలికాడు. 


ఆ. _ 'ఏను నా మృగంబు నేసితి; నది మదీ! యాస్త నిహతమయ్యె; నవికలముగ 
జనునె నీకు లేని శౌర్యసంపదఈ జెప్పి | కొనంగ మదము మిగిలి గుజనునట్లు. 308 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేను; ఆ+మృగంబున్‌+ఏసితిన్‌= ఆ జంతువును బాణంతో కొట్టాను; అది= ఆ పంది; మదీయ+అస్త; 
నిహతము+అయ్యెన్‌= నా యొక్క మం(త్రబాణంచేత చంపబడింది; అ+వికలముగన్‌= కలతలేకుండ; నీకు, లేని, శౌర్య, 
సంపదన్‌= నీకు లేని పరాక్రమ విభవం; మదము, మిగిలి= కొవ్వెక్కి; కు, జనున్‌+అట్టు= చెడ్డ మనుజుడి వలె; చెప్పికొనం 
గన్‌= (ప్రకటించుకోవటం; చనునె= సరిపోతుందా? 


తాత్సర్యం: 'ఆ పందిని బాణంతో కొట్టింది నేను. అది నా దెబ్బకు చనిపోయింది. నీవు మదించి, నీచుడివలె, 
సిగ్గులేకుండ, నీకు లేని పరాక్రమవిభవం ఉన్నట్టు చాటుకొనటం తగునా? 


క. పలుకుల నొప్పదు, బీరము | గలవేని రణంబు సేయ గడంగుము, నీ దో 
ర్లల మిప్పుడ యుడిపెద' నని | తలరక యేయుచుం బినాకి తా. గిరీటిన్‌. 309 


ప్రతిపదార్థం: పలుకులన్‌= మాటలలో మాత్రమే; ఒప్పదు= సరిపోదు; బీరము+కలవు+ఏని= శౌర్యం కలవాడివైతే; 
రణంబు+చేయన్‌+కడ(గుము= యుద్దం చేయటానికి పూనుకొమ్ము; నీ, దోస్‌+బలము= నీ భుజశక్తి ఇప్పుడు+అ= ఇప్పుడే; 
ఉడిపెదను= మాపుచేస్తాను; అని= అని పలికి; తలరక= చలించక; ఏయుచున్‌= బాణాలు (ప్రయోగిస్తూ; పినాకి= పినాక మనే 
విల్లు కలవాడు (శివుడు); కిరీటిన్‌= అర్జునుడిని; తాశెన్‌= డీకొన్నాడు. 


తాత్సర్యం: పరాక్రమ దర్పం చూపవలసింది మాటలతో కాదు. నీకు పౌరుషం ఉంటే యుద్దం చేయటానికి 
పూనుకొమ్ము. నీ భుజ శక్తిని ఇప్పుడే మాపుచేస్తాను'- అని బాణాలు వేస్తూ పినాకపాణి అయిన పరమశివుడు 
అర్హునుడితో యుద్దానికి తలపడ్డాడు. 

జ ణు య్‌ 


వ. అంత. 310 


తాత్పర్యం: అప్పుడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 137 


చ. ప్రతిబలదర్వభంజనుండు పార్టు(డు దారుణబాణవర్ష ము 
న్నతి నతివీరు(డై కురిసినం, బరముండు మహాంబువృష్టి( బ 
ర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి పోర న 
క్షతతను( డయ్యె; వాని నతిగర్వితు( బార్జుండు సూచి యాత్మలోన్‌. 311 


ప్రతిపదార్థం: ప్రతిబల, దర్ప, భంజనుండు= శత్రువుల బలాన్ని, అహంకారాన్ని భంగపరచేవాడు; పార్భుండు= అర్జునుడు; 

ఉన్నతిన్‌= గొప్పతనంతో; అతివీరుండు+ఐ= వీరాధివీరుడై; దారుణ, బాణ, వర్షము= భయంకరమైన బాణాలవాన; కురిసినన్‌= 

కురియించగా; పరముండు= శివుడు; బలవంతు(డు= బలం కలవాడు; మహా+అంబు, వృష్టిన్‌= గొప్పవానను (నీటి 

జలులను); పర్వతము= కొండ; [గ్రహించునట్టు= స్వీకరించునట్టు; దానిన్‌= ఆ బాణవర్షాన్ని; (గ్రహించి= స్వీకరించి; పోరన్‌= 
౧ లా [న 0 

యుద్దంలో; అక్షత, తనుడు+అయ్యెన్‌= మొక్కవోని దేహం కలవా డయ్యాడు; అతి, గర్వితున్‌= మిక్కిలి పొగరుకలవాడిని; 

వానిన్‌= ఆ ఎరుకలరేడును; పార్గుడు= అర్జునుడు; చూచి; ఆత్మలోన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: శత్రువుల అహంకారాన్ని నిర్మూలించే అర్జునుడు బాణాల వానజల్లును ఘోరంగా కురియించాడు. 
కాని బలవంతుడగు పరమశివుడు, వర్షానికి చలించని కొండవలె ఆ బాణవర్గానికి, చలించక ఉండి, గాయంలేని 
కాయంతో నిలిచాడు. అప్పుడు ఆ పొగరుబోతు ఎరుకలరేడును చూచి అర్జునుడు తన మనస్సులో ఇట్టా యోచించాడు. 


నిశేషం: అలం: రూపకం, ఉపమ. 


చ.  'ఇతండు సురేంద్రుండొండెం బరమేశ్వరుండొండె, ధనేశుండొండెం గా 
కతులబలప్రభావయుతు. దన్యుండు గాం డొరు(డైన మద్దుజా 
వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్లు ల 
క్షతుండు నమూర్చితుండు నయి కంపము6 బొందక యుండ నేర్గునే. 312 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ ఎరుకలరేడు; సురేంద్రుండు+జఒండెన్‌= దేవేంద్రుడు కాని; పరమ+-ఈశ్వరుండు+ఒండెన్‌= పరమ 
శివుడు కాని; ధన+-ఈశుండు+జఒండెన్‌= ధనపతి అయిన కుబేరుడు కాని; కాక= కాకుండ; అతుల, (ప్రభావ, యుతుండు= 
సాటిలేని మహిమతో కూడిన వాడు; అన్యుండు= మరి వేరేవాడు; కాండు; ఒరుండు+ఐన= _ ఇంకొకడే అయితే; మత్‌, 
భుజా+వితత, ధనుస్‌+విముక్త+శర, వేగము= నాదైన భుజబలంచేత విసృతమైన వింటినుండి విడువబడిన బాణాల వేగాన్ని; 
పోరన్‌= యుద్దంలో; సహించి= ఓర్చి; ఇట్టులు= ఈ విధంగా; అ, క్షతుండున్‌= గాయపడనివాడు; న, మూర్చితుండున్‌+అయి= 
స్పృహ కోల్ఫోనివాడున్నూ అయి; కంపమున్‌+పొందక= చలించక; ఉండనేర్చునే= ఉండగలడా? 


తాత్సర్యం: (ఎరుకలరేడును చూచి అర్జునుడు తనమనస్సులో ఇట్లా తర్కించుకొన్నాడు). “ఇతడు దేవేంద్రుడైనా 
లేదా పరమ శివుడైనా లేదా కుబేరుడైనా అయ్యుండాలి. అట్టాకాక, ఇతరుడే అయితే నాభుజశక్తిచేత విసృతమైన 
వింటినుండి ప్రయోగించిన బాణాలధాటికి యుద్దంలో గాయపడక, మూర్చనొందక, చలించక ఇంతసేపు ఉండగలడా? 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నా యేసిన యపార దుర్వార నారాచంబు లవివేకియందు. బ్రయుక్తంబు లయిన సుభాషితంబులుంబోలె 
వీనియందు నిష్పలంబు లగుచున్నయవి. 313 


ప్రతిపదార్థం: నా+ఏసిన= నేను ప్రయోగించిన; అపార, దుర్వార, నారాచంబులు= లెక్కకు మిక్కిలి అయినట్టివిన్నీ, 
వారించటానికి సాధ్యం కానట్టివిన్నీ అయిన బాణాలు; అవివేకి యందున్‌= వివేకంలేనివాడిపట్ట, అంటే విచక్షణశక్తిలేనివాడిపట్ట; 
'ప్రయుక్తంబులు+అయిన= (ప్రయోగించబడిన; సుభాషితంబులున్‌+పోలె= సూక్తుల వలె; వీనియందు= ఈ ఎరుకురాజుపట్ట; 
నిష్టలంబులు= ప్రయోజనం లేనివి; అగుచున్న+అవి= అవుతున్నాయి. 


తాత్సర్యం: నేను ప్రయోగించిన బాణాలు అసంఖ్యాకాలు. ఎవ్వరూ ఎదుర్కొనలేనివి, కాని, ఇవి మూర్జుడి పట్ల 
ప్రయోగించబడిన సూక్తుల వలె ప్రయోజనం లేని వవుతున్నాయే! 


విశేషం: సుభాషితం అంటే చక్కగా చిక్కగా చెప్పబడిన వాక్యం. 'అల్పాక్షరముల అనల్ఫార్థరచని సుభాషితశైలి. లోకానుభవం 
సుభాషితానికి జీవనాడి. సంస్కృత వాజ్మయం సుభాషితరచనకు పేరుకెక్కింది. అన్ని భాషలలో గల సామెతలు సుభాషితాలే. 
సామెతలే కాక, మహానుభావులు, జ్ఞాన వయోవృద్దులు, తమ అనుభూతిని సూత్రప్రాయంగా మరువలేని మాటలలో 
మట్టసంగా కుదించి మదించి సుభాషితాలలో అందించగలరు. కావున సంక్షిప్తత సుభాషితానికి అంతరాత్మ అని చెప్పవచ్చును. 
ఎంతటి సుభాషితమైనా మూర్భుడి పట్ల బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది. అంటే సుభాషితవక్త ఎంతటి 
ప్రతిభావంతుడో (శ్రోత సయితం అంతటి మేధావి అయి ఉండాలి- అని ఈ పద్యం నొక్కి వక్కాణిస్తున్నది. అలంకారం: 
ఉపమ. 


ఆ. ఎటుకు నన్ను నుటక యేసిన శరములు । నెటి(కులాడి నాకు నిశితదివ్య 
విశిఖతతులయట్లు వేదన గావించు । టిది యపూర్వ; మీత డెవ్వ( డొక్కొ! 314 


ప్రతిపదార్థం: ఎజుకు= ఆటవికుడు; నన్నున్‌; ఉజణక= లెక్కచేయక; ఏసిన= ప్రయోగించిన; శరములు= బాణాలు; నెణితులు+ఆడి= 
మర్మాలు భేదించి; నాకు; నిశిత, దివ్య, విశిఖ, తతుల+అట్టు= వాడి అయిన దేవతా సంబంధమైన బాణాల సముదాయాలవలె 
అంటే దివ్యా(స్తాల వలె; వేదన= బాధ; కావించుట= కల్గించటం; ఇది= ఈ సంఘటన; అపూర్వము= నే నిదివరకు ఎన్నడూ 
అనుభవించనట్టిది; ఈతండు= ఈ ఎరుకు; ఎవ్వ(డు+ఒక్కొ!= ఎవడోకదా! 


తాత్సర్యం: ఈ ఎరుకు నన్ను లెక్కచేయక నాపై ప్రయోగించిన వాడిబాణాలు నామర్మాలను భేదించాయి. ఇవి 
సాధారణమైనవి కావు. దివ్యాస్తాలను పోలి ఉన్నాయి. ఇది నాకు అపూర్వమైన (ఇది వరకు లేని) అనుభూతి. ఈ 
ఎరుకు ఎవడై ఉండవచ్చును? 


వ. ఇప్పర్వతంబు దైవనివాసంబుగావున నితండు కిరాత రూప ప్రచ్చన్నుండైన యెయ్యేని యొక్క 
దివ్యపురుషుండు గావలయు' నని యశనికల్పంబులైన దివ్యశరంబు లయ్యెజుకుపయి నేసి యర్జునుం 
దక్షయబాణంబు లైన తన తూణీరమ్ములయం దమ్ములు గానక 'ఖాండవదహనంబునా. డగ్నిదేవుండు నా 
కిచ్చిన యక్షయశరధు లిప్పుడు యుగాంతకాల రిక్తంబులైన శరధులుంబోలె నున్నయవి; యిది యేమి 
యద్దుతంబో' యనుచు నలిగి గాండీవం బెత్తికొని యెజబుకుపయిం బఅచి. 315 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 139 
ప్రతిపదార్థం: ఈ+పర్వతంబు= ఈ కొండ; దైవ నివాసంబు= దేవతలు నివసించేచోటు; కావునన్‌= కాబట్టి; ఇతండు= ఈ 
ఎరుకు; కిరాత, రూప, ప్రచ్చన్నుండు+ఐన= ఎరుకు రూపంలో మారువేషం ధరించినవాడు అయిన; ఎయ్యేని+ఒక్క= ఎవడో 
ఒక; దివ్యపురుషుండు= దేవతలకు సంబంధించినవాడు; కావలయున్‌= అయి ఉంటాడు; అని= అని ఆలోచించి; అశని, 
కల్పంబులు+ఐన= పిడుగులవంటివైన; దివ్య, శరంబులు= దేవతా సంబంధాలైన బాణాలను; ఆ+ఎయికు, పయిన్‌= ఆ 
ఎరుకురేని మీద; ఏసినన్‌= వేయగా; అర్జ్హునుండు; అక్షయ, బాణంబులు+ఐన= తరుగని అమ్ములు ఉండే; తన 
తూణీరమ్ములయందు= తన అమ్ముల పొదులలో; అమ్ములు కానక= బాణాలు కనిపించక; ఖాండవ, దహనంబు, నాండు= 
ఖాండవ మనే పేరున్న వనాన్ని తగుల బెట్టిన సమయంలో; అగ్నిదేవుడు; నాకు; ఇచ్చిన; అక్షయ, శరధులు= తరుగని 
అమ్ముల పొదులు; ఇప్పుడు= ఈ సమయంలో; యుగ+అంత, కాలరిక్తంబులు+ఐన= యుగాల చివర ఏర్పడే ప్రళయ 
సమయంలో శూన్యాలైన; శరధులున్‌+పోలెన్‌= సముద్రాల వలె; ఉన్న+అవి= ఉన్నాయి; ఇది, ఏమి+అద్భుతంబో= ఇది ఎంతటి 
అచ్చెరువు కొలిపే సంఘటనో; అనుచున్‌= అని తలుస్తూ; అలిగి= కోపగించి; గాండీవంబు+ఎత్తికొని= గాండీవ మనే వింటిని 
చేతితో ఎత్తిపట్టుకొని; ఎజుకుపయిన్‌+పఅచి= కిరాతుడిపైకి పరుగెత్తి. 


తాత్సర్యం: ఈ కొండపై దేవతలు నివసిస్తున్నారుకదా! ఈ ఎరుకు మారువేషంలో ఇక్కడికి వచ్చిన ఏ దివ్యపురుషుడో 
అయ్యుండాలి” అని తలపోసి, అర్జునుడు అతడిపై పిడుగులవంటి అస్త్రాలను ప్రయోగించాడు. ఖాండవ దహనంవేళ 
అగ్నిదేవుడు తనకు బహూకరించిన అక్షయతూణీరాలు, (ప్రళయకాలంలో ఎండిన సముద్రాలవలె శరవిహీనాలు 
అయ్యాయి. ఇది ఏమి అద్భుతమో!’ అని అర్జునుడు తలపోసి ఆగ్రహంతో తనగాండీవాన్నే ఎత్తుకొని ఆ కిరాతుడిపైకి 
ఉరికాడు. 


విశేషం: ఇచట శరధి' శబ్దాన్ని శ్రేషార్ధంలో నన్నయ మహాకవి ప్రయోగించాడు. శరం= బాణం, నీరు. అక్షయ తూణీరాలు 
“శూన్యశరధులు” అయ్యాయి అంటే బాణ రహితాలయ్యాయని అర్థం. (ప్రళయ కాలంలో సముద్రాలు “శూన్య శరధులు” 
అవుతాయి, అంటే శరవిహీనాలు, నీరులేనట్టివి అవుతాయి- అని అర్థం. ఇచట శ్రేషానుప్రాణిత ఉపమాలంకారం ఉన్నది. 
అక్షయ తూణీరాలు ఉపమేయం, ప్రళయ కాల సముద్రాలు ఉపమానం, శరశూన్యాలవటం ఉభయాలకు సమానధర్మం. 


క అపహృత గాండీవు(డు నై । యపరిమిత క్రోధహృదయు' డన్నరుండు పరం 
తపు డెటుకుమస్తకంబున( । గృపాణపాతంబు( జేసె గిట్టి కడంకన్‌. 316 


ప్రతిపదార్థం: అపహృత గాండీవుండును+ఐ= అపహరించబడిన గాండీవం కలవాడై; అపరిమిత (క్రోధ హృదయుండు= 
మితిలేని కోపంతో నిండిన హృదయం కలవాడు; పరంతపు(డు= శత్రువులను బాధించేవాడు; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; 
కిట్టి= సమీపించి; కడంకన్‌= పూనికతో; ఎజుకు, మస్తకంబునన్‌= కిరాతుడి శిరస్సుపై; కృపాణ, పాతంబున్‌+చేసెన్‌= కత్తి 
పడేటట్టు చేశాడు అంటే కత్తితో గట్టిగా కొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడు గాండీవం ఎత్తి పట్టుకొని కిరాతుడిపైకి విజృంభించాడు కాని అతడి చేతినుండి గాండీవం 
అదృశ్యమైపోయింది. అప్పుడు అర్జునుడికి మితిమీరిన కోపం వచ్చి కత్తితో ఆ ఎరుకుతలపై కొట్టాడు. 


క. అదియు వృథయైన( బార్జుండు | వదలక వృక్షముల రాల వైచెను రణదు 
ర్మదు వనచరు నవి యెల్లం | దదంగముల నడంగె నద్దుతంబుగ నంతన్‌. 317 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అదియు= ఆ విధంగా కత్తిని దూసి కిరాతుడి శిరస్సుపై మొత్తటం కూడా; వృథ+ఐనన్‌= వ్యర్థం కాగా; 
పార్టుడు= అర్జునుడు; వదలక= విడిచి పెట్టక (అంటే పోరుసల్పటం మానక); వృక్షములన్‌= వృక్షాలతో; రాలన్‌= రాళ్ళతో; 
రణ, దుర్మదున్‌= యుద్దంలో చెడు గర్వం కల; వనచరున్‌= ఆటవికుడిపై; వైచెను= విసిరివేశాడు; అవి+ఎల్లన్‌= ఆ చెట్టు, 
రాళ్ళు అన్నియున్నూ; అంతన్‌= అటుమీద; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యకరంగా; తద్‌+అంగములన్‌= ఆ ఎరుకు అవయవాలలో; 
అడగౌన్‌= అణగారిపోయాయి. 


తాత్సర్యం: తాను విసరిన కత్తి వ్యర్థం కాగా, అర్జునుడు విడువక యుద్దంలో చెడుగర్వం కల ఎరుకుపై చెట్టు; 
రాళ్ళు విసిరాడు. అవి కూడ ఆశ్చర్యకరంగా ఆతడి అవయవాలలో అణగారిపోయాయి. 


క. హరుం బెనంగి పట్టుకొని భీ | కరబలుం డర్దునుండు ముష్టిఘాతంబుల సం 

గర మొనరించెను; వనచర । వరు లాతని శౌర్యగౌరవము. బొగడి రెదన్‌. 318 
ప్రతిపదార్థం: హరున్‌= శివుడిని; పెనంగి, పట్టుకొని= కలియబడి పట్టుకొని; భీకరబలుండు= భయంకరమైన బలం కలవాడు; 
అర్జునుడు; ముష్టి, ఘాతంబులన్‌= పిడికిలి పోట్లతో; సంగరము+ఒనరించెను= పోరాటం సలిపాడు; వన, చర, వరులు= 
ఆటవిక శ్రేష్టులు; ఎదన్‌= తమ హృదయంలో; ఆతని= ఆ అర్జునుడి; శౌర్య గౌరవమున్‌= పరాక్రమం యొక్క గొప్పతనాన్ని; 
పొగడిరి= (ప్రశంసించారు. 


తాత్సర్యం: భయంకరమైన పరాక్రమం కల ఆ అర్జునుడు శివుడితో కలియబడి పట్టుకొని పిడికిటి పోట్టతో యుద్దం 
చేశాడు. అర్జునుడి ధైర్యసాహసాలను ఆ వనచరశ్రేష్ణులు తమ హృదయంలో ప్రశంసించారు. 


క. తనదివ్యగాత్రమున న । రును గాత్రనిపీడ జేసి శూలధరుం; డం 

తన మూర్భవోయి పీడిత । తనుండై పార్టుండు ధరణితలమున( బడియెన్‌. 319 
ప్రతిపదార్థం: శూలధరుండు= త్రిశూలాన్ని ధరించినవాడు- శివుడు; తన, దివ్య గాత్రమునన్‌= తన దివ్యశరీరంతో; అర్జును, 
గాత్ర, నిపీడన్‌+చేసెన్‌= అర్జునుడియొక్క దేహానికి మిక్కిలి రాపిడి కలిగించాడు; అంతన్‌+అ= అంతట; పార్టుండు; పీడిత, 
తను(డు+ఐ= బాధించబడిన దేహం కలవాడై; మూర్చ+పోయి= స్పృహతప్పి; ధరణి, తలమునన్‌+పడియెన్‌= భూమితలంపై 
పడిపోయాడు. 


తాత్సర్యం: శివుడు తన దివ్యదేహంతో అర్జునుడి శరీరానికి గట్టి రాపిడి కలిగించి నొప్పించాడు. అంతట అర్జునుడు 
ఆ బాధను ఓర్వలేక మూర్చపోయి భూమిపై పడిపోయాడు. 


వ. అంత. 320 


తాత్పర్యం: ఆ తరువాత. 


చ. వరదుండు పార్టుశౌర్యవిభవంబున కాతని ధైర్యవృత్తికి 
న్నరుదుగ మెచ్చి సన్నిహైతుండయ్యె; జటామకుటేందురేఖయుం 
గరమున శూలమున్‌ గరళకాలగళంబు బృహద్గజాజినాం 
బరము( దృతీయలో చనము( బన్నగహారము నొప్పుచుండంగన్‌. 321 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 141 


ప్రతిపదార్థం: వరదుండు= (వరాల నిచ్చేవాడయిన) శివుడు; పార్టు= అర్జునుడియొక్క; శౌర్యవిభవంబునకున్‌= పరాక్రమ 
సంపదకు; ఆతని ధైర్యవృత్తికిన్‌= ఆతడి సాహస (ప్రకృతికి; అరుదుగ, మెచ్చి= అసాధారణంగా సంతోషించి; జటా, మకుట+ఇందు, 
రేఖయున్‌= కిరీటంవలె దట్టంగా అల్లుకొన్న జడలుగల తలపై చంద్రవంకయున్నూ; కరమునన్‌= చేతిలో; శూలమున్‌= 
త్రిశూలమున్నూ; గరళ, కాల, గళంబు= విషంచేత నల్లనైన గొంతుకయున్నూ; బృహత్‌+గజ+అజిన+అంబరమున్‌= పెద్దదైన 
ఏనుగుతోలుబట్టయున్నూ; తృతీయ, లోచనమున్‌= మూడవకన్నూ; పన్నగ, హారమున్‌= పాముదండ; ఒప్పుచుండంగన్‌= 
విలసిల్లుతుండగా; సన్నిహితుండు+అయ్యెన్‌= దగ్గరగా (ప్రత్యక్షమయ్యాడు. 


తాత్సర్యం: వరదుడైన శివుడు అర్జునుడి ధైర్య సాహసాలకు మెచ్చి కిరీటం వలె జడలు కట్టిన శిరస్సుపై ఉన్న 
చంద్రవంకతో, చేత త్రిశూలంతో, విషంచేత నల్లనయిన గొంతుకతో, పెద్ద ఏనుగుతోలుబట్టతో, మూడవ కంటితో, 
పాముదండతో ప్రత్యక్షమయ్యాడు. 


వ. ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహైతుండై 'యర్జునా! క్షత్రియ లొరు లెవ్వరు నీయట్టి 
శౌర్య ధైర్యవంతు లెందును లేరు; నీ తపఃక్షాత్రగుణంబులకు మెచ్చితి; నీ కోర్కి సఫలంబు సేసెద; 
దేవాసురమానుషంబైన జగం బంతయు నీవ జయింతు; నా స్వరూపంబు సూడు’ మని దివ్యదృష్టి యిచ్చినం 
జూచి పార్గుండు కృతార్థుండై దండప్రణామంబు సేసి. 322 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరూపాక్షుండు= (విరూపమైన కన్నులుకలవాడు) శివుడు (ముక్కంటి); నిజ, రూపంబుతోన్‌= 
స్వస్వరూపంతో అంటే అసలు రూపంతో; అర్జునునకు; సన్నిహితుండు+ఐ= (ప్రత్యక్షమై (బాగుగా దరిజేరినవాడై); అర్జునా! 
క్షత్రియులు+ఒరులు+ఎవ్వరు= క్షత్రియులలో ఇతరు లెవ్వరున్నూ; నీ+అట్టి, శౌర్య ధైర్యవంతులు+ఎందును, లేరు= నీతో 
సరిపోలే శౌర్యధైర్యాలు కలవారు ఎవ్వరూ లేరు; నీ, తపస్‌+క్షాత్ర, గుణంబులకు= నీదైన తపస్సు, క్షాత్రగుణమైన పరాక్రమం 
అనే లక్షణాలకు; మెచ్చితి= సంతసించాను; నీ కోర్కి= నీవాంఛితం; సఫలంబు+చేసెదన్‌= నెరవేరేటట్లు చేస్తాను; దేవ+అసుర, 
మానుషంబు+ఐన= దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన; జగంబు+అంతయున్‌= జగత్తు అంతయు; 
నీవు+అ= నీవే; జయింతు= గెలువగలవు; నా, స్వరూపంబు= నా అసలైన ఆకారం; చూడుము; అని= అని చెప్పి; దివ్య, 
దృష్టి+ఇచ్చినన్‌= అతిలోకమైన చూపు (ప్రసాదించగా; చూచి= చూచి; పార్టుండు= అర్జునుడు; కృతార్థుండు+ఐ= ధన్యుడై; 
దండ(ప్రణామంబు+చేసి= సాగి (సాష్ట్రాంగంగా) నమస్కరించి. 


తాత్సర్యం: పరమశివుడు నిజరూపంతో అర్జునుడికి ప్రత్యక్షమయి 'ఓ అర్జునా! క్షత్రియులలో శౌర్య ధైర్య సాహసాలలో 
నీకు సాటి అయినవారు ఎవ్వరూ లేరు. నీ తపస్సు, నీ పరాక్రమం అనే లక్షణాలకు నేను సంతసించాను. నీవు 
కోరిన వరాలు ఇవ్వగలను. దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన జగాన్నంతటిని నీవు జయించగలవు. 
నా నిజస్వరూపం చూడుము” అని అతనికి దివ్యదృష్టి ప్రసాదించాడు. అర్జునుడు కృతార్గుడై పరమశివుడికి సాగిలి 
(మొక్కాడు. 
క. వరదు సురాసురవందితు(। గరుణాకరు హరు. బినాకకరు. గరిచర్మాం 

బరు శంకరు గిరిజాసుం । దరు నిట్లని సంస్తుతించెం దద్దయు భక్తిన్‌. 323 


ప్రతిపదార్థం: వరదున్‌= కోరికలు ఈడేర్చేవాడిని; సుర+అసుర, వందితున్‌= దేవతలచేతను, రాక్షసులచేతను నమస్కరించ 
బడేవాడిని; కరుణా+ఆకరున్‌= దయామయుడిని; హరున్‌= శివుడిని; పినాక, కరున్‌= పినాకమనే విల్లు చేతిలో కలవాడిని; 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


కరి, చర్మ+అంబరున్‌= ఏనుగుతోలు బట్టగా కలవాడిని; శంకరున్‌= మంగళకరుడైన శివుడిని; గిరిజా; సుందరున్‌= 
పార్వతీపతిని; (గిరిజ= కొండ కూతురు); ఇట్టు+అని= ఈ విధంగా; తద్దయు= మిక్కుటంగా; భక్తిన్‌= గౌరవంతో కూడిన 
(ప్రేమతో; సంస్తుతించెన్‌= మిక్కిలిగా పొగడాడు. 


తాత్పర్యం: కోరికలను ఈడేర్చేవాడున్నూ, దేవతలచేత రాక్షసులచేత నమస్కరించబడినవాడున్నూ. 
దయామయుడున్నూ, పినాకమనే విల్లు చేతిలో కలవాడున్నూ, మంగళకరుడున్నూ, పార్వతీపతియున్నూ అయిన 
పరమశివుడిని అర్జునుడు అత్యంతభక్తితో ఇట్లా ప్రస్తుతించాడు. 


అర్జునుడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట (సం 3-40-56) 


దండకము. 
“శ్రీకంఠ, లోకేశ, లోకోద్ధవస్థాన సంహారకారీ, పురారీ, మురారి ప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందార 
కానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి 
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్‌ 
బుద్ధిమంతుల్‌ విచారించుచున్‌ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్ప 
ప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్‌ మహీవాయుఖాత్మాగ్ని సోమార్మతోయంబులం జేసి 
కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్టితిన్‌ 
నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్‌ జితక్రోధరాగాదిదోషుల్‌ యతాత్తుల్‌ 
యతీంద్రుల్‌ భవత్స్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్‌ సదా తృప్పులై నిత్యులై రవ్యయా, భవ్య, 
సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని 
భన్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్‌ సర్వగీర్వాణ గంధర్వులున్‌ 
సిద్దసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్‌ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్షితా. నాకు 
నభ్యర్థితంబుల్‌ ప్రసాదింపు కారుణ్యమూర్తి! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః. 324 


ప్రతిపదార్థం: శ్రీకంఠ= గరళం(విషం) కంఠంలో కలవాడా!; లోక+-ఈశ= లోకాలకు పరిపాలకుడా!; లోక+ఉద్భవ, స్థాన, 
సంహార, కారీ= లోకాలు పుట్టటం, ఉండటం, లయంకావటం చేసేవాడా!; పుర+అరీ= (మూడు) పురాలకు శత్రువైన వాడా!; 
ముర+అరి, ప్రియా= మురుడనే రాక్షసుడికి శత్రువైన విష్ణుదేవుడికి ఇష్టమైనవాడా!; చంద్ర, ధారీ= చంద్రుడిని ధరించినవాడా!; 
మహా+ఇంద్ర+ఆది= మహేంద్రుడు మొదలుగా గల; బృందారక+ఆనంద, సందోహ, సంధాయి= దేవతలకు ఆనందపరంపరను 
సంధించేవాడా!; పుణ్య స్వరూపా= పుణ్యమే ఆకృతిగా కలవాడా! విరూప+అక్ష= ఎగుడుదిగుడు కన్నులు కలవాడా!; దక్ష+అధ్వర, 
ధ్వంసకా= దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడా!; దేవ= దేవుడా! నీదు+ఐన, తత్త్యంబు= నీదైన సత్యస్థితి; భేదించి= 
వింగడించి; బుద్దిన్‌= ఆలోచనలో; ప్రధానంబు= మూలమైంది; కర్మంబు= కర్తవ్యం చేయటం; విజ్ఞానము= విశేషమైన ఎరుక; 
అధ్యాత్మయోగంబు= ఆత్మను గురించిన, ఆత్మకు అతీతమైన దానిని గురించిన సమన్వయం; సర్వ, (క్రియా, కారణంబు= 
అన్ని పనులకు హేతువు; అంచు= అని తలపోస్తూ; నానా, (ప్రకారంబులన్‌= అనేక విధాల; బుద్దిమంతుల్‌= మేధావులు; 
విచారించుచున్‌= యోచనలు సలుపుతూ; నిన్ను, భావింతురు= నిన్ను ధ్యానం చేస్తారు; ఈశాన= శివా!; సర్వ+-ఈశ్చరా= 
సమస్తాన్ని శాసించేవాడా!; శర్వ= ముక్కంటి! సర్వజ్ఞ= సమస్తం తెలిసినవాడా!; సర్వ+ఆత్మకా= అన్నిటికి ఆత్మ అయినవాడా!; 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 143 
నిర్వికల్పప్రభావా= మొక్కవోని మహిమ కలవాడా!; భవానీపతీ= పార్వతీభర్తా!; నీవు; లోక, (త్రయీ, వర్తనంబున్‌= మూడులోకాల 
నడవడికను; మహీ, వాయు, ఖ+ఆత్మ+అగ్ని, సోమ+అర్క, తోయంబులన్‌+చేసి= భూమి, గాలి, ఆకాశం, ఆత్మ, నిప్పు, 
చంద్రుడు, సూర్యుడు, నీళ్లు వీటితో; కావించి= నిర్మించి; సంసార, చక్ర, (క్రియా, యంత్ర, వాహుండవు= ప్రపంచం యొక్క 
చక్రాన్ని (సృష్టి (ప్రవర్తనాన్ని) (త్రిపటంకొరకు యంత్రాన్ని (కీలకాన్ని) ధరించిన వాడివి; ఐతి= అయినవాడివి; ఆది, దేవా= 
మొదటిదేవుడా!; మహాదేవా= గొప్పదేవుడా!; నిత్యంబున్‌= ఎల్లప్పుడు; అత్యంత, యోగ స్థితిన్‌= మిక్కుటమైన యోగంలో 
ఆరూఢుడవై ఉండటంచేత; నిర్మల, జ్ఞాన, దీప, ప్రభా, జాల, విధ్వస్త, నిస్సార, సంసార, మాయా+అంధకారుల్‌= స్వచ్చమైన 
ఎరుక అనే జ్యోతియొక్క వెలుగు వెల్లువచేత నాశం చేయబడిన సారంలేని ఐహికమాయ అనే చీకటి కలవారు అంటే 
స్వచ్చమైన జ్ఞానమనే వెలుగుచేత సారరహితమైన సంసార మాయనుండి, చీకటి నుండి వైదొలగినవారు; జిత, (క్రోధ, 
రాగ+ఆది, దోషుల్‌= జయించబడిన కోపం, (పేమ మొదలైన దోషాలు కలవారు, అంటే కోపం, అనురక్తి మున్నగు దోషాలను 
జయించినవారు; యత+ఆత్ముల్‌= ఆత్మ నిగ్రహం కలవారు; యతి+ఇంద్రుల్‌= ముని శ్రేష్టులు; భవత్‌, పాద, పంకేరుహ, 
ధ్యాన పీయూష ధారా+అనుభూతిన్‌= నీయొక్క పాద పద్మాలలో నిమగ్నమైన ఆలోచన అనే అమృతం యొక్క ధారను 
ఎడతెగకుండ (క్రోలేవారై- ఆ అనుభవంతో; సదా= ఎల్లప్పుడు; తృప్తులు+ఐ= తనివి చెందినవారై; నిత్యులు+ఐరి= ఎల్లప్పుడు 
మనగలిగారు; అవ్యయా= నాశరహితుడా!; భవ్యసేవ్యా= పూజింపతగినవారిచేత సేవించ బడేవాడా!; భవా!= అంతా నీవే అయి 
ఉండేవాడా! భర్గ= శివా!; భట్టారకా= విద్వాంసుడా!; భార్గవ+అగస్త్య, కుత్స, + ఆది, నానాముని, స్తోత్ర, దత్త+అవధానా= 
భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మొదలైన పెక్కుమునులు చేసే స్తోత్రాలలో ఏకాగ్రతతో నిమగ్నమైన మనస్సు కలవాడా!; 
లలాట+ ఈక్షణ+ఉ(గ+లఅగ్ని, భస్మీకృత+అనంగ= నుదుటికంటినుండి వెలువడిన భయంకరమైన మంటచేత బూడిదగా 
చేయబడిన మన్మథుడు కలవాడా! అంటే నుదుటి కంటిమంటచేత మన్మధుడిని బూడిదగా చేసినవాడా!; భస్మ+అనులిప్త+అంగ= 
బూడిద పూయబడిన దేహం కలవాడా!; గంగా, ధరా= గంగను ధరించినవాడా!; నీ ప్రసాదంబునన్‌= నీ దయవలన; సర్వ, 
గీర్వాణ, గంధర్వులున్‌= అందరు దేవతలు, గంధర్వులును; సిద్ద, సాధ్య+(ఉరగ+ఇం(ద్ర=) ఉరగేం(ద్ర+(అసుర+ఇం|(ద్ర= 
అసురేంద్ర+ఆదులున్‌= సిద్దులు, సాధ్యులు, సర్పతశ్రేష్టులు, రాక్షసశ్రేష్టులు మున్నగు వారును; శాశ్వత+ఐశ్వర్య, సం(ప్రాప్తులు+ఐరి= 
ఎల్లప్పుడు నెలకొని ఉండే సంపద పొందినవా రయ్యారు; ఈశ్వరా= పాలకుడా!; విశ్వకర్తా= సృష్టిని నిర్మించినవాడా!; 
సుర+అభ్యర్చితా= దేవతలచేత ఆరాధించబడినవాడా!; నాకున్‌; అభ్యర్థితంబుల్‌= కోరికలు; (ప్రసాదింపు= అను[గ్రహించుము; 
కారుణ్యమూర్తీ= దయ ఆకృతి కొన్నవాడా!; (త్రిలోక+ఏక, నాథా= మూడులోకాలకు ఒకే అధిపతి అయినవాడా!; నమః+తే= 
= నీకు నమస్కారం; నమః+తే= నీకు నమస్కారం; నమః= నమస్కారం. 


తాత్సర్యం: 'శ్రీకంఠా! లోకాలకు పాలకుడా! సృష్టి స్థితి లయకారుడా! త్రిపురాలను ధ్వంసం చేసినవాడా! మురుడు 
అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుదేవుడికి ప్రియమైన వాడా! చంద్రవంకను ధరించినవాడా! దేవేంద్రుడు మున్నగు 
దేవతలకు ఆనందాలను చేకూర్చేవాడా! పుణ్యాలు ఆకృతిగొన్న వాడా! ముక్కంటీ! దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం 
చేసినవాడా! దేవా! మేధావులు నీదైవతత్తాన్ని ఆలోచించి, వింగడించి, కర్మం (ప్రధానమైనదగు విజ్ఞానం, అధ్యాత్మయోగం 
సర్వక్రియాకారణమని అనేక విధాల విచారణలు చేస్తూ నిన్ను ధ్యానిస్తారు. సర్వేశ్వరుడవైన శర్వ! సర్వజ్ఞ! సమస్త 
సృష్టికి ఆత్మవంటివాడా! మొక్కవోని మహిమ కలవాడా! పార్వతీపతీ! నీవు మూడు లోకాల ్రవర్తనాన్ని - భూమి, 
గాలి, ఆకాశం, ఆత్మ, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, నీళ్లు. ఈ ఎనిమిదింటితో నిర్మించి, ఈ విశ్వసంసార 
చక్రబంధయంత్రాన్ని ధరించి నడుపుతున్నావు. ఆది దేవుడివి నీవు. మహాదేవుడివి నీవు. నిర్మలమైన జ్ఞానప్రదీప్తి చేత 
సంసార మాయాంధకారాన్ని నిర్మూలించి, వైరాగ్య సంపన్నులై జితేంద్రియులైన యతీంద్రులు నీ పాదపద్మాలను 
ధ్యానించటం అనే అమృతాన్ని నిరంతరం క్రోలుతూ సంతృప్తులై, నిత్యులై ఉన్నారు. నాశం లేనివాడా! పూజ్యులచేత 


fd శ్రీమదాంధ్ర మహాభారతము 


సేవించబడే వాడా! సర్వం నీవే ఐనవాడా! భర్గా! విద్వాంసుడా! భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మున్నగు మహర్షులు 
చేసిన స్తోత్రాలను చెవియొగ్గి వినేవాడా! నుదుటి కంటిమంటచేత మన్మధుడిని బూడిద చేసినవాడా! భస్మం 
పూయబడిన దేహం కలవాడా! గంగను ధరించిన వాడా! నీ దయవలన గీర్వాణులు, గంధర్వులు, సిద్దులు, 
సాధ్యులు, ఉరగశ్రేష్టులు, రాక్షస ప్రముఖులు మున్నగువారు ఎడతెగని సంపదలతో వర్చిల్లినారు. పరిపాలకుడివైనవాడా! 
విశ్వకర్తా! నా కోరికలు ఈడేర్చుము. ఓ దయామయా! మూడు లోకాలను పాలించే సార్వభౌముడా! సురాభ్యర్చితుడా! 
నీకు నా నమస్కృతులు.' 


నిశేషం: ఇది దండకం. తెలుగులో బహుళవ్యాప్తిలో ఉన్న దండక ప్రక్రియ నన్నయనాడే ప్రాచుర్యంలో ఉండటం గమనించదగిన 
విశేషం. దండకంలో ఈ (క్రింది లక్షణాలు అనుశీలించదగినవి. 1. దండకం తి గణ ప్రయుక్తం. అంటే రెండు గురువులు 
ఒక లఘువు త గణమవుతుంది. ఛందస్సులో దండకమంటే 'తి గణ పునరావృత్తి 2. దండకం స్తుతి (ప్రధానమైనది. 
3. దండకం ఇటు వచనానికి అటు పద్యానికి సాహితీసీతువు వంటిది- అని చెప్పవచ్చును. 


వ. అని యిట్లు స్తుతియించి కృతాంజలి యై కిరీటి వెండియు నిట్లనియె. 325 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; ఇట్టు= ఈ రీతిగా; స్తుతియించి= పొగడి; కృత+అంజలి+ఐ= చేయబడిన అంజలి 
కలవాడై అంటే నమస్కరించిన వాడై; కిరీటి= అర్జునుడు; వెండియున్‌= మరల; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఈ విధంగా పరమేశ్వరుడిని ప్రస్తుతించి మళ్ళీ ఇట్లా పలికాడు. 


క 'ఎటుకని యెటు(గక నీకున్‌ | మటికువ నెదిరితిని; దీని మటువుము; నన్నుం 
గటికంఠా! క్షమియింపుము; । నెటి నెవ్వరి కెటు(గ నగునె నీ చరితంబుల్‌.’ 326 


ప్రతిపదార్థం: కఖికంఠా!= నల్లని కంఠం కల పరమశివా!; ఎఖుక+అని= కిరాతుడు అని అనుకొని; ఎణుంగక= తెలియక; 
నీకున్‌= నిన్ను; మజణకువన్‌= అజ్ఞానం చొప్పున; ఎదిరితిని= ఎదిరించి పోరాడాను; దీనిన్‌= దీనిని; మణువుము= మరచిపొమ్ము; 
క్షమియింపుము= తప్పు సైరించుము; నీ, చరితంబుల్‌= నీ (ప్రవర్తనలు; నెజిన్‌= సంపూర్ణంగా; ఎవ్వరికి+ఎజుంగన్‌+అగునె= 
ఎవరికైనా తెలియటం సాధ్యమా? 


తాత్సర్యం: “నీవు ఎవరో ఒక ఎటుకు వని తలపోసి, తెలియక నీతో అజ్ఞానంవలన యుద్దం చేశాను. నా తప్పు 
సహించుము. ఓ నీలకంఠా! నీ (ప్రవర్తనను ఎవరైనా సంపూర్ణంగా తెలిసికొనగలరా?' 


విశేషం: “యెజుంగక మిమ్మున్‌! మజుకువ మార్కొన్న తప్పు మణువుండు; నన్నుం”- అనే పాఠాంతరం వావిళ్లప్రతిలో 

ఉన్నది. 

వ. అనిన యప్పార్గుం గరుణారస ప్రీతి విస్తారిత విలోకనామృతమ్మున సంతర్పితుం జేసి నగుచు నీశ్వరుండు 
వాని చేయి పట్టుకొని 'ధనంజయా! నీ చేసిన వ్యతిక్రమంబు క్షమియించితి; నతిమానుషంబైన నీ 
పరాక్రమంబునకు మెచ్చితి; బూర్వజన్మంబున నీవు నరుండను దేవర్న్షివి; నారాయణ సఖుండవు; 
నరనారాయణు లనంగా మీరిద్దబు బదరీవనంబున ననేకాయుతవర్షంబులు తపంబు( జేసిన 
మహావీర్యవంతులరు; మీ తేజంబున జగంబులు రక్షితంబు లగుచున్నయవి; యిగ్గాండీవమ్ము దొల్లియు 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 145 


నీయదియ; దీనన చేసి శక్రాభిషేకమ్మునా' డసురుల జయించి; తది యిప్పు డక్షయశరధులతోడి 


మదీయమాయాగ్రస్తంబయ్యె నీగాండీవమ్మును నక్షయశరధులు నీ కిచ్చితిం గొను; మింక నీకిష్టంబైన వరమ్ము 
వేయడు మిచ్చెది ననిన నర్జునుం డిట్లనియె. 327 


ప్రతిపదార్థం: అనిన, అప్పార్భున్‌+ (ఆ+పార్టున్‌)= అని చెప్పిన ఆ అర్జునుడిని; కరుణా, రస, (ప్రీతి, విస్తారిత, విలోకన+ 
అమృతమ్మునన్‌= దయ అనే (ద్రవంతో తడిసిన సంతోషంతో వ్యాపించిన చూపులు అనే అమృతంతో; సంతర్పితున్‌+చేసి= 
తనివి చెందిన వాడినిగా ఒనరించి; నగుచున్‌= నవ్వుతూ; ఈశ్వరుండు= శివుడు; వాని, చేయి+పట్టుకొని= ఆ అర్జునుడి 
చేతినిపట్టుకొని; ధనంజయా!= ఓ అర్జునా! నీ, చేసిన, వ్యతిక్రమంబు= నీవు చేసిన తప్పు; క్షమియించితిన్‌= మన్నించి 
సైరించాను; అతి, మానుషంబు+ఐన= మనుజులకు అతీతమైన; నీ, పరాక్రమంబునకున్‌= నీ శౌర్యానికి; మెచ్చితిన్‌= 
సగౌరవంగా సంతోషించాను; పూర్వజన్మంబునన్‌= పోయిన జన్మలో; నీవు; నరుండు+అను= నరుడనే పేరున్న; దేవర్షివి= 
(దేవ+బుషిని) దేవతలలో మునివి; నారాయణ, సఖుండవు= నారాయణుడి చెలికాడివి; నరనారాయణులు+అనంగ= నరుడు 
నారాయణుడు అనే; మీరు+ఇద్దణు= మీరిరువురు; బదరీ, వనంబునన్‌= బదరి అనే పేరుగల అడవిలో; అనేక+అయుత, 
వర్షంబులు= పెక్కు పదివేల (దీర్భ) సంవత్సరాలు; తపంబున్‌= తపస్సును; చేసిన= చేసినట్టి; మహావీర్యవంతులరు= 
గొప్పబలం కలవారు; మీ, తేజంబునన్‌= మీ (ప్రభావంవలన; జగంబులు= లోకాలు; రక్షితంబులు+అగుచున్న+అవి= 
కాపాడబడుతున్నాయి; ఈ+గాండీవమ్ము= ఈ గాండీవ మనే పేరున్న విల్లు తొల్లియు= లోగడకూడ; నీ+అది+అ= నీదే 
సుమా! దీననచేసి= దీనివలన; శక్ర+అభిషేకమ్మునాండు= ఇంద్రుడు పట్టాభిషిక్తుడు అయిన దినాన; అసురుల= రాక్షసుల; 
జయించితి= గెలిచావు; అది; ఇప్పుడు; అక్షయ, శరధులతోడ= తరుగనట్టి అమ్ములపొదులతో; మదీయ, మాయా, 
(గ్రస్తంబు+అయ్యె= నాయొక్క మాయచేత (గ్రహింపబడింది అయింది; నీ, గాండీవమ్మునున్‌; అక్షయ, శరధులు; నీకు+ఇచ్చితిన్‌= 
నీకు ఇచ్చాను; కొనుము= స్వీకరించుము; ఇంక= ఇక; నీకు+ఇష్టంబు+ఐన= నీకు కావలసిన; వరంబు= కోరిక; వేయము= 
కోరుకొనుము; అనినన్‌= అని శివుడు చెప్పగా; అర్జునుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అర్జ్హునుడిపై దయతో కూడిన చూపులనే అమృత రసం (ప్రసరింపజేసి అతడిని సంతృప్తి పొందించి, 
పరమేశ్వరుడు అతని చేయి పట్టుకొని ఇట్లా పలికాడు: 'ఓ ధనంజయా! నీ తప్పు క్షమించాను. లోకాతీతమైన నీ 
పరాక్రమానికి మెచ్చాను. పూర్వజన్మంలో నీవు నరుడు అనే దేవబుషివి. నారాయణ మహర్షికి ప్రాణ మిత్రుడివి. 
మీరు ఇరువురు ఎన్నో వేల ఏండ్లు బదరీవనంలో తపస్సు చేసిన మహానుభావులు. మీ ప్రభావంవలన ఈ జగాలు 
కాపాడబడుతున్నాయి. ఈ గాండీవం పూర్వం కూడా నీదే. దేవేంద్రుడి పట్టాభిషేకసమయంలో నీవు ఈ గాండీవం 
చేత రాక్షసులను సంహరించావు. ఇప్పుడు నా మాయచేత నీ గాండీవాన్ని, అక్షయతూణీరాలను అదృశ్యం చేశాను. 
ఇవిగో వాటిని తిరిగి ఇస్తున్నాను. ఇక నీకు ఇష్టమైన వరం కోరుకో, ఇస్తాను” అని పరమశివుడు పలుకగా అర్జునుడు 
ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడికి ధనంజయుడు” అనే నామాంతరం రాజసూయయాగానికి ముందు అతడు అనేక రాజులను గెలిచి, 
కప్పాలు గైకొన్నప్తుడు ఏర్పడింది. 


క. 'త్యంబక! నాకు నభీష్ట వ | రంబు. బ్రసాదించెదేని రౌద్రము దివ్యా 
స్తంబనం బరంగిన పాశుప । తంబు. బ్రసాదింపు మిందుధర! దయతోదన్‌. 328 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (త్ర్యంబక!= ఓ ముక్కంటీ!; నాకున్‌+అభీష్టవరంబున్‌= నాకు మిక్కిలి ఇష్టమైన వరాన్ని; ప్రసాదించెదు+ఏని= 
దయచేసి ఇవ్వటానికి పూనుతావేని; రౌద్రము= రుద్రసంబంధమైనది, భయంకరమైనది; దివ్య+అ(స్తంబు+అనన్‌+పరంగిన= 
దేవత్వంతో కూడిన అస్త్రం అనబడిన; పాశుపతంబున్‌= పాశుపతాన్ని; ఇందుధర!= చంద్రుడిని ధరించినవాడా! దయతోడన్‌= 
కృపతో; (ప్రసాదింపుము= అనుగ్రహించి ఇమ్ము. 


తాత్సర్యం: ఓ ముక్కంటీ! ఇందుధరా! నీవు నాకు ఇష్టమైనవరం అను[గ్రహించదలిస్తే అ(స్రాలలో రౌద్రమైన 
దివ్యాస్తంగా చెప్పబడిన పాశుపతాన్ని దయతో ప్రసాదించుము. 


వ. ఇదియును బ్రహ్మ శిరంబను నస్తంబును యుగాంతకాలంబునందు' బ్రయుక్తమ్ములై జగత్సంహారమ్ము 
సేయు; దీనివలన నభిమంత్రితమ్ములై యనేక శత సహస్ర సంఖ్యల శూలంబులు గదలు నాశీవిషంబుల 
యట్టి యమ్ములు నుద్దవిల్లునని విందు; నీ కారుణ్యంబున దీనిం బడసి దైత్య దానవ యక్షరాక్షస 
పిశాచోరగమ్ముల జయింతు; నతివీరులైన భీష్మ ద్రోణాదులను జయింతు; సహజకుండలుండైన కర్గుని 
వధియింతు'” ననిన నీశ్వరుండు( గరుణించి విశుద్దాత్ముండైన పార్టునకు మంత్రధ్యాన జపహోమ 
పూర్వకంబుగా సంధాన మోక్షణ సంహార సహితంబుగా( బాశుపతాస్త్రం బిచ్చి “దీనికి నసాధ్యం బెద్దియును 
లే దల్పులయందు.బ్రయుక్తంబైన జగత్సంహారము సేయు. 329 


ప్రతిపదార్థం: ఇదియును= ఈ పాశుపతమును; బ్రహ్మశిరంబు+అను+అ(స్తంబును= (బ్రహ్మశిరం అనే పేరుగల 
మం(త్రబాణమూ; యుగ+అంత, కాలంబు+అందున్‌= (ప్రళయవేళలో; ('ప్రయుక్తమ్ములు+ఐ= (ప్రయోగించబడి నవై; 
జగత్‌+సంహారమ్ము+చేయున్‌= జగత్తునంతటిని లయం చేస్తాయి: దీనివలనన్‌= ఈ పాశుపతా(స్తంవలన; అభిమంత్రితమ్ములు 
+ ఐ= మంత్రాలతో సంధింపబడటంచేత గొప్ప మహిమతో కూడుకొన్న; అనేక, శత, సహస్ర, సంఖ్యల= పెక్కువందలు, 
వేలు సంఖ్యలలో; శూలంబులు= ఈటెలు; గదలున్‌= గుదియలు; ఆశీవిషంబుల+అట్టి, అమ్ములున్‌= పాములవంటి 
బాణాలు; ఉద్భవిల్టున్‌+అని, విందు= పుట్టుతాయని విన్నాను; నీ, కారుణ్యంబునన్‌= నీ దయవలన; దీనిన్‌, పడసి= ఈ 
పాశుపతాస్త్రాన్ని సంపాదించి; దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ+ఉరగమ్ములన్‌= దితిసుతులైన రాక్షసులను, దనువుసుతులైన 
రాక్షసులను, యక్షులను, ఇతర రాక్షసులను, పిశాచాలను, నాగులను; జయింతును= గెలువగలను; (దేవతలలో 
సిద్దసాధ్యచారణాదిజాతులు ఉన్నట్టే రాక్షసులలో కూడ దైత్య, దానవ రాక్షసాదులు ఉన్నారని తెలిసికొనాలి); అతి వీరులు+ఐన= 
వీరాధి వీరులైన; భీష్మ, (దోణ+ఆదులను= భీమ్ముడు, (దోణుడు మున్నగువారిని; జయింతున్‌= గెలువగలను; 
సహజకుండలుండు+ఐన= సహజంగా పుట్టుకతోనే చెవులకు గుండ్రని కర్ణభూషణాలు కలిగిఉన్న; కర్ణుని; వధియింతున్‌= 
చంపుతాను; అనినన్‌= అని అనగా; ఈశ్వరుండున్‌= శివుడును; కరుణించి= దయగలిగి; విశుద్ద+ఆత్ముండు+ఐన= 
పరిశుద్దమైన- అంటే నిర్మలమైన ఆత్మకల; పార్టునకున్‌= అర్జునుడికి; మంత్ర, ధ్యాన, జప, హోమ, పూర్వకంబుగా= 
మంత్రాల ఉచ్చారణ, చాంచల్యం లేని ఏకా[గ్రచిత్తంతో తలచటం, ఆవృత్తిచేయటం, అగ్నివేల్బటం-ఈ విధానాలతో కూడ; 
సంధాన, మోక్షణ, సంహార, సహితంబుగాన్‌= తొడగటం, విడవటం, వెనుకకు మరలించటం సయితంగా; పాశుపత+ 
అ(స్తంబు+ఇచ్చి= పాశుపత మనే అస్త్రాన్ని ఇచ్చి; దీనికిన్‌= ఈ పాశుపతా'స్తానికి; అసాధ్యంబు= సాధించలేనిది; ఎద్దియును, 
లేదు= ఏదీ లేదు; అల్పులయందున్‌= అలతివారిపై; ప్రయుక్తంబు+ఐన= వాడబడినట్టయితే; జగత్‌+సంహారము+చేయున్‌= 
ప్రపంచాన్ని అంతటిని నాశనం చేస్తుంది. 


తాత్పర్యం: పాశుపతాస్త్రం మరియు బ్రహ్మశిరం అనే అస్త్రం ప్రళయకాలంలో ప్రయోగించబడి జగత్‌ సంహారం 
చేస్తాయి. పాశుపతంవలన లక్షల కొలది ఈటెలు, గుదియలు(గదలు), విషసర్సాలవంటి బాణాలు పుట్టుతాయని 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 147 


విన్నాను. నీ దయవలన ఈ పాశుపతా'స్తాన్ని పొంది, దైత్య దానవ యక్ష రాక్షస పిశాచ గణాలను, వీరాధివీరులైన 
భీష్మద్రోణాదులను జయించగలను. సహజ కవచకుండలాలతో పుట్టిన కర్గుడిని చంపుతాను'- అని ప్రార్థించిన 
అర్జునుడిని కరుణించి ఈశ్వరుడు అతడికి పాశుపతాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగ, ఉపసంహారాలు తెలిపి ఇచ్చి, 
“ఈ పాశుపతాస్త్రానికి అసాధ్యమైనది ఏదీ లేదు. దీనిని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. 


విశేషం: మహాభారతంలో జగత్సంహారశక్తి గల అస్త్రాలను గురించిన (ప్రస్తావన పలుచోట్ల కనిపిస్తున్నది. కేవలం ఇవి 
ఇతిహాసకర్త ఊహించి కల్పించినవా? అని అధునిక హేతువాదులు ప్రశ్న వేయవచ్చును. ఒక వేళ అవి, రచయిత కల్పించినట్టివే 
అయితే ఆ రచయిత భావనాబలం అత్యద్భుతం అని (ప్రశంసించక తప్పదు. అది విషయాంతరం. అస్త్ర ప్రయోగ విషయంలో 
ప్రస్తుత ప్రకరణంలో నిర్దేశించబడిన అంశాలు (1) మంత్రం (2) ధ్యానం (3) జపం (4) హోమం. ఇందులో జాగరూకతతో 
అధ్యయనం చేయవలసింది మరొక అంశం ఉన్నది. అ(స్తప్రయోగంలో మూడు అంచెలు ఉన్నాయి. (1) సంధానం (2) 
మోక్షణం(3) ఉపసంహారం, (ప్రళయ సదృశమైన అ్రాన్ని సంధానం చేయవచ్చును. దాన్ని ప్రయోగించే కౌశలం (మోక్షణం) 
వేరు. సరే. సంధాన మోక్షణ కౌశలాలు అబ్బినప్పటికీ, ప్రయోగించిన దాన్ని ఉపసంహరించే శక్తి ఉండాలి. లేకుంటే దానివలన 
శత్రువులకే కాక, ప్రయోక్తకు, తటస్టజగత్తుకుకూడ అకాల ప్రళయం దాపురించవచ్చు. ఈ హెచ్చరిక-విజ్ఞాన శాస్రం ఊహించలేని 
విజయ పరంపరలు సాధిస్తున్న ఈ యుగంవారు సుళువుగా అరం చేసికొనగలదిగా ఏనాడో మహాభారతకర్త నొక్కి 
వక్కాణించటం పేర్కొనతగింది. 


ఇక మం(త్రధ్యాన జపహోమాలను గురించి (గ్రాంథిక జ్ఞానం మాత్రమే పలువురికి ఉన్నది. మం[త్రం, జపం, 
హోమంగురించి కొందరికి (ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నది. ధ్యానం అష్టాంగాలలో ఒకటి. అష్టాంగాలు: (1) యమం (2) 
నియమం (3) ఆసనం (4) ప్రాణాయామం (5) ప్రత్యాహారం (6) ధారణ (7) ధ్యానం (8) సమాధి, ఇందులో 
ధారణా-ధ్యాన-సమాధులు మూడింటిని కలిపి సంయమం అని సమష్టివ్యపదేశం. చిత్తవృత్తిని ఏకాగ్రం చేయటం ధారణ. యోగ 
సాధన చేసేవారు బహువిషయవ్య(గ్రులు కారాదు. వ్యావహారిక జగత్తులో (క్రియాశూరులు, సమకాలీన చరిత్రను తీర్చిదిద్దినవారు 
తమ ధ్యేయాలకు ఏకా(గ్రచిత్తంతో అంకితమైనవారే. ఆధ్యాత్మిక సాధనలో చివరిమెట్టు సిద్దిగా పేర్కొన తగింది సమాధి. 
ధ్యానం- ఇటు ధారణకు అటు సమాధికి మధ్య వారధి వంటిది. ఇక ధ్యానం అంటే ఏమిటి? మానవ బుద్దికి అతీతమైన 
అంశాలు ఎన్నో ఉన్నాయి. జంతువులలో మనస్సు ఉంటుంది. అది ప్రకృతి సిద్దమైన (ప్రజ్ఞ, మానవులలో బుద్ది ఉన్నది. కాని 
ఈ బుద్ది, ఆ బుద్దికి అనువైన తర్కం ఒక పరిధి దాటి పోలేవు గదా! బుద్ది-తర్క ప్రజ్ఞ ఎచట ఆగిపోతున్నదో అచటనుండి 
ఆంతరంగికమైన సమ్యక్‌స్ఫూర్తి ఆరంభమవుతున్నది. ఈ శక్తి ధ్యానయోగంవలన సిద్దిస్తున్నది. ధ్యానానికి ముందు తపస్వి 
గొంగళి పురుగు కావచ్చును. ధ్యానాంతరం సీతాకోక చిలుకగా వెల్వడవచ్చును. ఉపమానాలు అసలు తాత్విక దర్శనాన్ని 
పరిపూర్ణంగా వివరించలేవు కాని, వర్లనాతీతమైన అనుభూతిని దిజ్మాత్రంగా సూచించటానికి ఉపకరించవచ్చును. మహాభారతకర్త 
మం|త్రానుసంధానంలో ధ్యానానికి, జప హోమాలతో పాటు ప్రత్యేక ప్రాముఖ్యం కల్పించాడు. అర్థవాద రూపంగా ఎన్నో 
అంశాలను మహాభారతంలో రచయిత నిక్షేపించాడు. ఇవి భావిపరిశోధకులు తేల్చవలసిన అంశాలు. 


క దీని విధానం బెటు(గం । గా నింద్రకుబేర వరుణ కాలాదులకుం 
దా నతి గహనం బనినను । మానవులకు నెజటుంగు టఘటమానము గాదే. 330 


ప్రతిపదార్థం: దీని విధానంబు= ఈ పాశుపతాస్తంయొక్క (క్రమ పద్దతి; ఎయుంగంగాన్‌= తెలియటానికి; ఇంద్ర, కుబేర, 
వరుణ, కాల+ఆదులకున్‌= ఇం(దుడు, కుబేరుడు, వరుణుడు, యముడు మున్నగువారికి; తాన్‌= అది; అతి, 
గహనంబు+అనినను= మిక్కిలి క్లిష్టమైనది అనినప్పుడు; మానవులకున్‌= మనుజులకు; ఎబు(గుట= తెలిసికొనటం; 
న+ఘటమానము, కాదే= అసాధ్యం కాదా? 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ పాశుపతా(స్త పరిజ్ఞానం, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు మున్నగు వారికే తెలియదు 
అనినప్పుడు ఇంక మానవమా|త్రులు తెలిసికొనటం అసంభవం కదా! 


వ. ఈ దివ్యబాణమ్మున నీ వఖిలలోకమ్ములు జయింతు' వని కౌంతేయునకు వరం బిచ్చి పురాంతకుం 
డంతర్జితుండయ్యె నంత. 331 


ప్రతిపదార్థం: ఈ, దివ్య, బాణమ్మునన్‌= అతిలోకశక్తిగల ఈ అస్త్రం వలన; ఈవు+అఖిలలోకమ్ములు= నీవు సమస్త 
భువనాలు; జయింతువు= నెగ్గగలవు; అని= అని చెప్పి; కౌంతేయునకు= కుంతికుమారుడైన అర్జునుడికి; వరంబు+ఇచ్చి= 
వరాన్ని ఇచ్చి; పుర+అంతకుండు= పురాలను నాశనం చేసిన శివుడు; అంతర్హి తుండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; అంత= 
తర్వాత. 


తాత్సర్యం: “ఈ దివ్యాస్తం వలన నీవు సమస్త భువనాలు జయిస్తా' వని అర్జునుడికి వరాన్ని ఇచ్చి శివుడు 
మాయమైన తర్వాత. 


చ. అవిరళ సూర్యమండల సహస్ర సమప్రభమై, ధనంజయ 

ప్రవరు కరమ్మునన్‌ వెలుంగు పాశుపతాస్త్రము( జూచి దైత్యదా 

నవ సుర యక్ష రాక్షస గణమ్ము గరమ్ము భయమ్ము( బొంది; నం 

దవనియు దిర్దిరం దిరిగె నబ్దిశిలోచ్చయసం చయంబుతోన్‌. 332 
ప్రతిపదార్థం: అవిరళ, సూర్య, మండల, సహస్ర, సమ, ప్రభము+ఐ= దట్టమైన సూర్య బింబాలు వేయింటితో సమానమైన 
వెలుగుకలదై; ధనంజయ (ప్రవరు, కరమ్మునన్‌, వెలుంగు= శ్రేష్టుడైన అర్జునుడి చేతిలో మెరసే; పాశుపత+అ(స్తమున్‌, చూచి= 
పాశుపతమనే దివ్యబాణాన్ని చూచి; దైత్య, దానవ, సుర, యక్ష, రాక్షస, గణమ్ము= దితిసుతులు, దానవులు, దేవతలు, 
యక్షులు, రాక్షసుల సమూహాలు; కరమ్ము= మిక్కిలి; భయమ్మున్‌+పొందెన్‌= భీతిని చెందాయి; అందు= అచట; అద్ది, 
శిలా+ఉచ్చయ, సంచయంబుతోన్‌= సముద్రాలు, కొండల సముదాయంతో; అవనియు= భూమికూడ; దిర్దిరన్‌= గుండ్రంగా; 
తిరిగెన్‌= తిరిగింది. 


తాత్సర్యం: అర్జునుడి చేతిలో వేయి సూర్యమండలాల కాంతితో వెలుగొందుతున్న పాశుపతాస్త్రాన్ని చూచి దైత్యులు, 
దానవులు, దేవతలు, యక్షులు, రాక్షసులు మిక్కిలి భీతి చెందారు. సముద్రాలతో కొండలతో భూమండలం దిర్దిరా 
తిరిగింది. 


క. త్రినయనగాత్రస్పర్శన | మున నిజగాత్రము పవిత్రమును, ముక్తాఘం 
బును, నతితేజోవీర్యం । బును నైనం బృథాసుతుండు ముదితుం డగుచున్‌. 333 


ప్రతిపదార్థం: త్రినయన, గాత్ర, స్పర్భనమునన్‌= ముక్కంటి దేహం తాకటంచేత; నిజ, గాత్రము= తన శరీరం; పవిత్రమును= 
పావనమున్నూ; ముక్త+అఘంబునున్‌= విడిపోయిన పాపం గలదిన్నీ; అతి, తేజస్‌+వీర్యంబునున్‌= మిక్కుటమైన (ప్రకాశంతో, 
బలంతో కూడి నట్టిది న్నీ; ఐనన్‌= అవటంచేత; పృథాసుతుండు= అర్జునుడు; ముదితుండు+అగుచున్‌= సంతోషం 
చెందినవాడవుతూ, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 149 


తాత్సర్యం: ముక్కంటి శరీరాన్ని తాకటంచేత తన శరీరం పావనమై, పాపరహితమై, మిక్కిలి ప్రకాశవంతమై, 
బలసంపన్న మైనందులకు అర్జునుడు మిగుల సంతోషిస్తూ- 


విశేషం: అలం: అంత్యప్రాసం. ((త్రినయన శబ్దసాధుత్వాన్ని గురించి పీఠికలో వివరణ చూడండి - సంపా.) 


క. మంటి, హరుదేహ మంటం । గంటి; నుమాధీశు నమరకంటకహరు ము 

క్కంటి( గబికంరు( జూడం । గంటి; గృతార్జుండ నైతి. గడు6 బుణ్యమునన్‌. 334 
ప్రతిపదార్థం: మంటి= (సార్థకమైన జీవితం కలవాడినిగా) (బ్రతికాను; హరుదేహము= శివుడి శరీరాన్ని; అంటన్‌+కంటిన్‌= 
ముట్టుకొనగలిగాను; ఉమా+అదధీశున్‌= పార్వతీపతిని; అమర, కంటక, హరున్‌= దేవతలకు ముళ్ళవంటి వారిని సంహరించేవాడిని; 


ముక్కంటిన్‌= మూడు కనుల దేవరను; కఖుకంఠున్‌= నల్లని కంఠం కల శివుడిని; చూడన్‌+కంటిన్‌= చూడకలిగాను; కడున్‌, 
పుణ్యమునన్‌= గొప్ప పుణ్యంచేత; కృత+అర్జుండను+ఐతి= ధన్యుడి నయ్యాను. 


తాత్పర్యం: సార్థకజీవినై (బతికాను. పరమశివుడి దేహాన్ని ముట్టుకొనగలిగాను. దేవతలను వేధించే రాక్షసులను 
సంహరించే ముక్కంటిని, కబుకంఠుడిని, ఉమాపతిని చూడగలిగాను. మిక్కుటమైన పుణ్యంవలన చరితార్జుడిని 
అయ్యాను. 


విశేషం: అలం: అంత్యాను ప్రాసం, వృత్త్యను ప్రాసం. “అసురకంటకు హరు - అనే పాఠాంతరం ఆనందా(శ్రమ [గ్రంథమాల 
ప్రతిలో ఉన్నది. 


క ఇమ్ముల ధర్మజునకు జన । సమ్మతునకు రిపుజయంబు సకల మహీ రా 
జ్యమ్ము సమకూరి నేడు ఘ । నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్‌. 335 


ప్రతిపదార్థం: ఇమ్ముల= సం ప్రీతిగా; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; జన, సమ్మతునకున్‌= జనులచేత అంగీకరింపబడేవాడికి; 
రిపు, జయంబు= శత్రువులపై గెలుపు; సకల, మహీ, రాజ్యమ్ము= సమస్తమైన భూమి ఏలుబడి; నేండు= ఇప్పుడు (ఈవేళ); 
సర్వ, ప్రయోజనమ్ములతోడన్‌= అన్ని లాభాలతో; ఘనమ్ముగన్‌= గొప్పగా; సమకూరెన్‌= ఏర్పడింది. 


తాత్పర్యం: ఈ వేళ ధర్మపు(త్రుడికి, ప్రజానురంజకుడైనవాడికి, శత్రువులపై గెలుపు లభించింది. సర్వలాభాలతో 
ఘనంగా భూమండలరాజ్యం సంప్రాప్తించింది. 


ఇంద్రుడు దేవగణంబులతో నర్జునునకు( బ్రత్యక్షం బగుట ( సం. 3-42-5) 
వ. అని సంతుష్ట హృదయుండై యున్నంత. 336 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా తలపోసి; సంతుష్ట, హృదయుండు+ఐ= తనివి చెందిన హృదయం కలవాడై అంటే సంతృప్తి 
చెందినవాడై; ఉన్నంతన్‌= ఉన్నప్పుడు. 


తాత్సర్యం: ఆ విధంగా మనస్సులో తలపోసి, తృప్తి చెందిన హృదయం కలవాడై (అర్జునుడు) ఉన్న సమయంలో. 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


హరుచేత సంప్రాప్తవరుండయ్యె నరు డని । యెటి(గి యింద్రుండు ధనేశ ధర్మ 
వరుణాశ్వినులతోడ సురగణ సహితుండై । దివ్యవిమానముల్‌ దివమునందు 
వెలుంగంగం గౌరవకులవీరు పాలికి । వరదు€ డై గరుణతో వచ్చె; నట్టి 
యవసరమ్మున ఘనరవగభీరం బైన । మధురవాక్యమున ధర్మప్రభుండు 


ఆ. ప్రీతి నిట్టులనియె బీభత్సునకు ధర్మ । నిత్య! పాండుపుత్త! నీకు మెచ్చి 
వాస —- "లు 
వరము లిచ్చు వేడ్క వచ్చిరి నెయ్యురై । యమరనాథు. దొట్టి యమరులెల్ల. 337 


ప్రతిపదార్థం: హరుచేత= శివుడిచేత; సంప్రాప్త, వరుండు+అయ్యె= లభించిన వరం కలవాడయ్యాడు; నరుండు+అని= 
అర్జునుడని; ఎటింగి= తెలిసికొని; ఇంద్రుండు= ఇంద్రుడు; (ధన+ ఈశ) ధనేశ ధర్మ వరుణ+ఆశ్వినులతోడ= కుబేరుడు, 
యముడు, వరుణుడు, ఆళశ్వినులతోడ; సురగణ, సహితుండు+ఐ= దేవతల సమూహంతో కలిసి; దివ్య, విమానముల్‌= దైవశక్తి 
గల విమానాలు; దివమునందు= ఆకాశంలో; వెలు(గంగన్‌= (ప్రకాళిస్తుండగా; కౌరవ, కుల, వీరు, పాలికిన్‌= కురువంశంలోని 
శూరుడి ఒద్దకు; వరదుండు+ఐ= వరాలను ఇచ్చేవాడై; కరుణతో= దయతో; వచ్చెన్‌= అరుదెంచాడు; అట్టి+అవసరమ్మునన్‌= 
ఆ సమయంలో; ఘన, రవ, గభీరంబు+ఐన= గొప్ప (లేక మేఘ సదృశమైన) ధ్వనితో లోతైన; మధుర, వాక్యమునన్‌= 
తియ్యని పలుకులతో; ధర్మప్రభుండు= యమధర్మరాజు; బీభత్సునకు= అర్జునుడికి; పీతిన్‌= సంతోషంతో; ఇట్టులు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు; ధర్మనిత్య!= ఎల్లప్పుడు ధర్మాన్ని పాటించేవాడా!; పాండుపుత్ర!= పాండురాజు కుమారుడా!; అమర, 
నాథున్‌+తొట్టి= దేవేంద్రుడితో మొదలుపెట్టి; అమరులు+ఎల్లన్‌= దేవతా(్రేష్ణులందరు; నీకు; మెచ్చి= మన్నించి; వరములు+ఇచ్చు, 
వేడ్క= కోరిన కోరికలు ఇచ్చే సంబరంతో; నెయ్యురు+ఐ= మి(త్రులై; వచ్చిరి. 


తాత్సర్యం: అర్జునుడు పరమశివుడిచే వరాలు సంపాదించినట్టు తెలిసికొని ఇంద్రుడు- కుబేరుడు, యముడు, 
వరుణుడు, ఆశ్వినులతో, దేవతల సమూహాలతో కలిసి దివ్యవిమానాలు ఆకాశంలో వెలుగొందుతుండగా, 
కౌరవవంశంలో వీరుడై వెలసిన అర్జునుడి దగ్గరకు దయతో విచ్చేశాడు. ఆ సమయంలో మేఘనిస్వనగంభీరమైన 
తియ్యని పలుకులతో యమధర్మరాజు అర్జునుడితో ఇట్లా చెప్పాడు. ఎల్లప్పుడు ధర్మాన్ని పాటించే ఓ పాండురాజపుత్ర! 
నిన్ను మెచ్చుకొని, నీకు మిత్రులై దేవేంద్రుడు మున్నగు దేవనాయకులు నీకు వరాలు అను[గ్రహించాలనే అభిమానంతో 
నీ దగ్గరకు విచ్చేశారు. 


వ. _ వీరలం జూడు మని దివ్యదృష్టి యిచ్చి 'నీవు నరుండను పూర్వబుషివి; బ్రహ్మనియోగంబున మనుష్యుండవై 
యుత్తమ క్షత్రియకులంబున నుద్దవిల్లితి;ి మణి సూర్యాంశజుండైన కర్టుని, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష 
రాక్షసాంశజులైన రాజులను వధియింతు; నీ కక్షయకీర్తి యగు' నని దండధరుం డప్రతివారణం బైన దండంబు 
విధియుక్తంబుగా నిచ్చిన. 338 


ప్రతిపదార్థం: ఏరలన్‌+చూడుము+అని= వీరిని చూడు మని చెప్పి; దివ్య, దృష్టి= దేవతలకు సంబంధించిన చూపు; ఇచ్చి= 
అనుగ్రహించి; నీవు; నరుండు+అను= నరుడు అనే పేరుకల; పూర్వ +బుషివి= పూర్వకాలానికి సంబంధించిన మునివి; 
(బ్రహ్మ, నియోగంబునన్‌= (బ్రహ్మదేవుడి ఏర్పాటువలన; మనుష్యుండవు+ఐ= మనుజుడవై; ఉత్తమ, క్షత్రియ, కులంబునన్‌= 
మంచి క్షత్రియ వంశంలో; ఉద్భ విల్లితి= జన్మించావు; మటీ= ఇంక అదనంగా; సూర్య+అంశజుండు+ఐన= సూర్యుడియొక్క 
అంశతో పుట్టిన; కర్టుని; దేవ, దైత్య, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస+అంశజులు+ఐన= దేవతలయొక్క; దితిసుతులయొక్క, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 151 


దానవులయొక్క, గంధర్వులయొక్క, యక్షులయొక్క, రాక్షసులయొక్క అంశలతో పుట్టిన; రాజులను= రాజ్యాలను ఏలే 
ప్రభువులను; వధియింతు= సంహరిస్తావు; నీకు+అక్షయ, కీర్తి+అగును+అని= నీకు తరుగని యశస్సు కలుగుతుందని చెప్పి; 
దండధరుండు= యమధర్మరాజు (దండం అనే ఆయుధం ధరించినవాడు); అ(ప్రతివారణంబు+ఐన= తిరుగులేనట్టి (శత్రువులచేత 
నివారించటానికి వీలుపడని); దండంబు= దండమనే ఆయుధాన్ని; విధి, యుక్తంబుగాన్‌= శాస్త్రాలు నిర్దేశించిన సూత్రాలకు 
సరిపడేటట్టు; ఇచ్చినన్‌= ఇవ్వగా. 


తాత్పర్యం: వీరినిచూడుము అని యమధర్మరాజు అర్జునుడికి దివ్యదృష్టిని అనుగ్రహించాడు. “నీవు పూర్వకాలంలో 
నరుడు అనే బుషివి. బ్రహ్మదేవుడి ఆదేశంతో మనుజజన్మ ఎత్తి ఉత్తమక్షత్రియవంశంలో ఉద్భవించావు. తదుపరి 
సూర్యుడి అంశతో పుట్టిన కర్టుడిని, మణి, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసుల అంశలతో పుట్టిన రాజులను 
సంహరించగలవు. నీకు తరుగని పేరు (ప్రతిష్టలు లభిస్తాయి అని చెప్పి యమధర్మరాజు తన ఆయుధమైన 
దండాన్ని అర్జునుడికి శాస్రోక్తపద్దతిలో ఇచ్చాడు. 


విశేషం: 'దేవదైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసులు" అనే ప్రయోగం నన్నయ పలుతావుల చేశాడు. దేవతలలో, రాక్షసులలో 
పెక్కు తెగలు కలవు. వీరు అందరు ఆయా తెగలకు సంబంధించినవారు. గంధర్వులు సంగీతకోవిదులు. యక్షులు 
మాయాదక్షులు. రాక్షసులలో కొందరు కామరూపులు. వీరి అంశలు పంచుకొని భూలోకంలో మానవులు పుట్టుతారని 
మహాభారత కథనం. మానవులలో అతిలోకమైన (ప్రజ్ఞలతో పుట్టేవారు కొందరు కనిపిస్తారు. అట్టివారి ప్రజ్ఞకు కారణం వారు 
ఆయా దివ్య రాక్షసాంశలతో ఉద్భవించటమే అని మహాభారతంలో చెప్పబడింది. కొందరి అభిప్రాయంలో ఇది ఉ(త్రేక్ష, 
మరికొందరి కిది విశ్వాసం. 


దివ్యదృష్టి : దేవతలు చర్మచక్షువులకు కనిపించరు. వారిని చూడటానికి అ(ప్రాకృతమైన దివ్యదృష్టి ఉండాలి. కాబట్టి అర్జునుడికి 
యముడు దివ్యదృష్టిని అనుగ్రహించాడు అని చెప్పబడింది. 
ఉ. ఘోరారిదారుణము లగు । వారుణపాశంబు లిచ్చె వరుణు(డు, మణి కౌ 

బేరాస్త్ర మిచ్చె నపుడు కు । బేరుండు విజయునకు నహితభేదికి. బ్రీతిన్‌. 339 


ప్రతిపదార్థం: ఘోర+అరి, దారుణములు+అగు= భయంకరులయిన శత్రువుల పాలిటి ఉప(ద్రవకరాలయిన; వారుణ, 
పాశంబులు= వరుణుడి ఆయుధాలైన పాశాలు (ఉరిత్రాళ్ళు); వరుణు(డు= వరుణదేవుడు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; మజీ= 
అటుపిదప; విజయునకున్‌= అర్జునుడికి; అహిత భేదికిన్‌= శత్రువులను భేదించేవాడికి; కుబేరుండు= కుబేరదేవుడు; అపుడు= 
అప్పుడు; కౌబేర+అ(స్తము= కుబేరుడి ఆయుధమైన కౌబేర మనే అస్త్రాన్ని; ప్రీతిన్‌= సంతోషంతో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: వరుణుడు అర్జునుడికి, శత్రువులకు భయంకరాలైన వారుణపాశాలను అనుగ్రహించాడు. అనంతరం 
కుబేరుడు శత్రుసంహారకుడైన అర్జునుడికి ప్రేమతో కౌబేరాస్రాన్ని ఇచ్చాడు. 


వ. ఇట్లు దివ్యపురుషుండైన పార్టుండు లబ్దదివ్యదృష్టియై యమర్త్యరూపధరులైన పితృదేవతలతోడం 
దనముందట నిలిచిన మహానీలవర్ణుండైన వైవస్వతుని, వైడూర్యవర్ణుండై యర్హవ నదీ శైల సేవింతుదైన 
వరుణేశ్వరుం, జాంబూనద వర్షుండై యక్ష రాక్షస గణంబుతో నున్న కుబేరునిం జూచి, వారివలన 
దివ్యాస్తంబులు వడసి వాక్సుష్ప ఫల జలంబుల నందటం దృప్తులం జేసి వెండియు. 340 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దివ్య, పురుషుండు+ఐన= దివ్యత్వం కల మనుజుడయిన; పార్టుండు= అర్జునుడు; లబ్ద, 
దివ్య, దృష్టి+ఐ= పొందిన దివ్యదృష్టి కలవాడై; న+మర్త్య, రూపధరులు+ఐన= దేవతల (చావులేనట్టి) రూపాలు ధరించినవారైన; 
పితృ దేవతలతోడన్‌= మరణించిన పిమ్మట దేవతలైన వారితోడ; తన, ముందటన్‌= తన ఎదుట; నిలిచిన= నిలబడిన; మహా, 
నీల, వర్గుండు+ఐన= మిక్కిలి నల్లనిరంగుకలవాడైన; వైవస్వతునిన్‌= యమధర్మరాజును; వైడూర్య వర్గుండు+ఐ= వైడూర్య 
రత్నం వంటి రంగు (ఇంచుక తెలుపు ఇంచుక పసుపు కలిసిన రంగు) కలవాడై; అర్లవ, నదీ, శైల, సేవితుండు+ఐన= 
సముద్రాలు, నదులు, కొండలచేత సేవించబడినవాడైన; వరుణ+ఈశ్వరున్‌= వరుణదేవుడిని; జాంబూనద వర్గుండు+ఐ= 
బంగారు రంగు కలిగినవాడై; యక్ష, రాక్షస, గణంబులతోన్‌+ఉన్న= యక్షులు, రాక్షసుల సముదాయంతో ఉన్న; కుబేరునిన్‌+చూచి= 
కుబేరుడిని చూచి; వారివలన= ఆయాదేవుళ్ళవలన; దివ్య+అ(స్తంబులు+పడసి= దివ్యమైన మం(త్ర బాణాలు సంపాదించి; 
వాక్‌, పుష్ప, ఫల, జలంబులన్‌= మాటలతో, పువ్వులతో, ఫలాలతో, నీళ్ళతో; అందణన్‌= అందరిని; తృప్తులన్‌+చేసి= తనివి 
చెందినవారినిగా ఒనరించి; వెండియు= మరల. 


తాత్పర్యం: ఈ విధంగా దివ్యత్వం సంపాదించుకొని మహాపురుషుడుగా మారిన అర్జునుడు దివ్యదృష్టి కలవాడై 
దేవతారూపాలు ధరించిన పితృదేవతలతో తన ముందట నిలిచిన నీలవర్షుడైన వైవస్వతుడిని, సముద్రాలు, నదులు, 
కొండలచేత కొలువబడే వాడును, వైడూర్యపు రంగు కలవాడును అయిన వరుణదేవుడిని, యక్ష రాక్షసులతో కలసి 
ఉన్నవాడు, బంగారు రంగు కలవాడును అయిన కుబేరుడిని చూచి, వారివలన దివ్యాస్రాలు పొంది, వారిని 
మాటలతో, పుష్పాలతో, ఫలాలతో, నీళ్ళతో ఆరాధించి, తృప్తిపరచి, మరియు. 


విశేషం: మర్వులు= మరణానికి అధీనులు; అమర్వులు= మరణం లేని వారు, దేవతలు. మర్వ్యులు మరణానంతరం 
పితృదేవతలు అవుతారు. అమర్యులను చూడటానికి చర్మచక్షువులు చాలవు. దివ్యదృష్టి అవసరం. 
ఆ. అమరగణసమేతు నైరావణారూఢు । వజ్రధరు€ ద్రిలోకవంద్యు నింద్రు 

వృత్రశత్రు నమరవిభు( జూచి యెద నాది । మునివరుండు నరుండు ముదము నొంది. 341 


ప్రతిపదార్థం: అమర, గణ, సమేతున్‌= దేవతల సముదాయాలతో కూడిన వాడిని; ఐరావణ+ఆరూఢున్‌= ఐరావణం అనే 
(తెల్ల) ఏనుగుపై అధివసించినవాడిని; వజ్రధరున్‌= వజ్రమనే ఆయుధాన్ని ధరించిన వాడిని; (త్రి, లోక, వంద్యున్‌= మూడులోకాలకు 
నమస్కరించతగిన వాడిని; ఇంద్రున్‌= ఇంద్రుడిని; వృత, శత్రున్‌= వృత్రుడు అనే విరోధిని కల వాడిని; అమర, విభున్‌= 
దేవతల (ప్రభువును; చూచి= చూచి; ఎదన్‌= హృదయంలో; ఆది, ముని, వరుండున్‌= మొదటి ముని శ్రేష్టుడు; నరుండు= 
అర్జునుడు; ముదమున్‌+ఒందెన్‌= సంతోషం పొందాడు. 


తాత్సర్యం: దేవతలచేత పరివేష్టించబడి, ఐరావణమనే తెల్ల ఏనుగును ఎక్కి, వజ్రాయుధాన్ని ధరించి, వృత్రుని 
శత్రువై మూడు లోకాలకు ఆరాధ్యుడై ఒప్పుతున్న దేవేంద్రుడిని ఆదిముని శ్రేష్టుడైన అర్జునుడు చూచి హృదయంలో 
సంతోషం పొందాడు. 
చ. ఇందుధరప్రసాదమున నిష్టవరంబులు గాంచి బాంధవా 

నంద విధాయి యైన నిజనందును దండితశత్రు సద్దుణా 

నందితు( జూచి వేడ నయనంబులు వేయును గన్న తత్పలం 

బంది బురందరుండు పరమాద్దుత సమ్మదపూరితాత్ముందై. 342 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 153 


ప్రతిపదార్థం: ఇందు, ధర= చంద్రుని ధరించిన వాడైన శివుడియొక్క; ప్రసాదమునన్‌= దయవలన; ఇష్ట, వరంబులు+కాంచి= 
తాను కోరిన వరాలు సంపాదించి; బాంధవ+ఆనంద, విధాయి+ఐన= చుట్టాలకు ఆనందం కల్పించేవాడయిన; నిజ, 
నందనున్‌= తనకొడుకును; దండితశత్రున్‌= శిక్షించబడిన శత్రువులు కలవాడిని; (అంటే శత్రువులను జయించిన వాడిని); 
సత్‌+గుణ+ఆనందితున్‌+చూచి= మంచి గుణాలచేత ఆనందం పొందేవాడిని చూచి; వేడ్కన్‌= సంతోషంతో; నయనంబులు, 
వేయును, కన్న, తద్‌+ఫలంబు+అందెన్‌= కన్నులు వేయింటిని పడసిన ఆ (ప్రయోజనాన్ని పొందాడు. (అంటే దేవేంద్రుడు 
తన కుమారుడైన అర్జునుడిని చూచి తనకు వేయికన్నులు ఉన్నందుకు తగిన ప్రయోజనాన్ని పొందగలిగాడు); పురందరుండు= 
ఇంద్రుడు; (పురాలను నాశనం ఒనరించినవాడు); పరమ+అద్భుత, సమ్మద, పూరిత+ఆత్ముండు+ఐ= మిక్కుటమైన అచ్చెరువుతో 
కూడిన సంతోషంతో నిండిన ఆత్మకలవాడై. 


తాత్పర్యం: ఇందుధరుడైన పరమేశ్వరుడి వరప్రసాదంవలన అభీష్టవరాలు సంపాదించి చుట్టాలకు ఆనందాన్ని 
కలిగించిన తన కుమారుడిని, శత్రువులను నిర్జించేవాడిని, సద్గుణాలచేత ఆనందం పొందేవాడిని అర్జునుడిని చూచి 
దేవేంద్రుడు మిక్కుటమైన ఆశ్చర్యంతో, సంతోషంతో నిండిన ఆత్మకలవాడై, వేయికన్నులు ఉన్నందుకు తగిన 
సత్సలాన్ని పొందాడు. 


వ. ఇట్లుదేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి 'నీవు పరమేశ్వరువలన( బరమసిద్ది వడసితివి; దేవకార్యంబు 
దీర్చ నర్గుండవు గాన నా రథంబు బుత్తెంచెద; నమరావతికి రమ్ము నీకు దివ్యాస్తంబు లంద యిచ్చిది నని 
దేవేంద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్దునుండును దద్రథాగమనంబు ప్రతీక్షించుచుండు 
నంత. 343 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దేవేంద్రుండు; ధనంజయున్‌+చూచి= అర్జునుడిని చూచి; సంతసిల్లి= సంతోషించి; నీవు; 
పరమేశ్వరువలనన్‌= పరమశివుని వలన; పరమ, సిద్ది= గొప్పలాభం; పడసితివి= పొందావు; దేవ, కార్యంబు+తీర్చన్‌+అర్హు ౦డవు= 
దేవతలయొక్క పనులను నిర్వహించటానికి సమర్ధుడివి; కానన్‌= కాబట్టి; నా రథంబున్‌= నా తేరును; పుత్తెంచెదన్‌= 
పంపిస్తాను; అమరావతికి= దేవతల రాజధాని అయిన అమరావతికి; రమ్ము; నీకు; దివ్య+అ(స్తంబులు= దివ్యమైన మం(త్రబాణాలు; 
అందు+అ= అక్కడే (అమరావతి లోనే), ఇచ్చెదన్‌= ఇస్తాను; అని= అని చెప్పి; దేవేంద్రుండు; దేవ, గణంబులతోన్‌= దేవతల 
సముదాయంతో; అమరావతికిన్‌; అరిగెన్‌= వెళ్ళాడు; అర్జునుండును; తద్‌+రథ+ఆగమనంబు= ఆ రథంయొక్క రాకను; 
ప్రతీక్షించుచుండు+అంత= ఎదురుచూస్తూ ఉన్నాడు. అంత. 


తాత్పర్యం: ఇట్లా దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని చూచి మిక్కిలి సంతోషించాడు. 'నీవు పరమశివుడి 
వలన గొప్పవరాలు సంపాదించగలిగావు. దేవతలకు ఉపకారం చేసే యోగ్యత నీకు లభించింది. కావున నా రథం 
పంపుతాను. అమరావతికి రమ్ము. అచటనే నీకు నేను దివ్యాస్రాలు ఇస్తాను” అని పలికి, దేవతల సముదాయంతో 
దేవేంద్రుడు అమరావతికి వెళ్ళాడు. అర్జునుడు ఆ రథం రాకకై ఎదురుచూస్తూ ఉన్నాడు. అంత. 


సీ, వారిదమార్గంబువలన మహానీల । వైజయంతీ విభవంబు వెలయ, 
నాబద్దవివిధరత్నావళిప్రభ( జేసి । రమ్యమై రోదోంతరంబు వెలుగ, 
నురునేమిరవమున నుర్వరాధర దరీ । ముఖములు ప్రతిశబ్ద ముఖరితంబు 
లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి, । యశనివిద్యుత్సహస్రాభిశోభి 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. తాభ్రసదృశమై మహాజవాశ్వాయుత । వాహ్యమాన మైన వరరథంబు 
మఘవునాజ్ఞం జేసి, మాతలి యుక్తమై | యింద్రతనయు. డున్నయెడకు వచ్చె. 344 


ప్రతిపదార్థం: వారిద, మార్గంబు వలనన్‌= మబ్బుల తెరువునుంచి ఆకాశమార్గంనుండి (వారి+ద= నీటిని ఇచ్చేది, మేఘం); 
మహా, నీల, వైజయింతీ, విభవంబు, వెలయన్‌= మిక్కుటమైన నీలిరంగుతో నిండిన వైజయంతి” అనే ఇంద్రుడి జెండా 
యొక్క సంపద విలసిల్లగా; ఆబద్ద, వివిధ, రత్న+ఆవళి, (ప్రభన్‌+చేసి= పొదగబడిన పెక్కు రత్నాల సముదాయాలయొక్క 
కాంతిచేత; రమ్యము+ఐ= సుందరమై; రోదస్‌+అంతరంబు, వెలు(గన్‌= భూమి ఆకాశాల మధ్య భాగం ధగధగలాడుతుండగా; 
ఉరు, నేమి, రవమునన్‌= గొప్పదైన చక్రాల కమ్ముల సవ్వడిచేత; ఉర్వరాధర= భూమిని ధరించే కొండలయొక్క; దరీ, 
ముఖములు= కొండలలోని గుహల ముందుభాగాలు; ప్రతి శబ్దముఖరితంబులు+అగుచుండన్‌= ప్రతిధ్వనులచేత మారు(మోగు 
తుండగా; నానా, విధ+ఆయుధంబులు, తాల్చి= అనేక విధాలైన శృస్తాలను వహించి; అశని, విద్యుత్‌, సహ(స్ర+అభిశోభిత+అభ్ర, 
సదృశము+ఐ= పిడుగులును, వేయి మెరుపు తీగలను గలిగి మిక్కిలి శోభిల్లే మేఫుంతో సరిపోలుతున్నవై మహా, 
జవ+అశ్వ+అయుత= గొప్ప వేగంతో పరుగెత్తగల పదివేల గుర్రాలచే; వాహ్యమానము+ఐన= లాగబడుతున్నదైన; వర, 
రథంబు= శ్రేష్టమైన రథం; మఘవు+ఆజ్ఞన్‌+చేసి= దేవేంద్రుడి ఆనతి చొప్పున; మాతలి, యుక్తము+ఐ= మాతలి అనే పేరు 
కల సారథితో కూడినదై; ఇంద్ర, తనయు(డు+ఉన్న+ఎడకు= అర్జును డుండే తావుకు; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: ఇంద్రుడి ఆజ్ఞ చొప్పున, గొప్ప వేగంతో పరుగెత్త గలిగిన పదివేల గుర్రాలు పూన్చిన దివ్య రథం 
మాతలి అనే సారథి నడుపుతుండగా అర్జును డుండే చోటికి వచ్చింది. ఆ రథం మేఘమండలంనుండి వచ్చేటప్పుడు 
మిక్కిలి నీలపురంగు గల వైజయంతీ (జెండా) వైభవం వెల్లివిరిసింది. ఆ తేరులో పొదగబడిన పెక్కు రత్నాల 
సముదాయంయొక్క కాంతులచేత భూమికీ ఆకాశానికీ మధ్య ఉండే భాగం అందంగా వెలుగొందింది. చక్రాల 
కమ్ములు చేసిన పెనుసవ్వడిచేత పర్వతగుహా ముఖాలు ప్రతిధ్వనించాయి. పెక్కు ఆయుధాలు వహించటంచేత 
అది పిడుగులతో, వేలకొలది మెరుపుతీగలతో ఒప్పే గొప్ప మేఘాన్ని సరిపోలి ఉన్నది. 


విశేషం: వైజయంతి అంటే ఇంద్రుడి జెండా. విష్ణువు ధరించే మాలపేరు కూడా వైజయంతియే. 


వ. మాతలియు నర్జ్దునుంజూచి 'సురాసురకిరీటతటఫుటితరత్నప్రభాభాసురపదుండైన మహేంద్రుండు 
మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాంబనిచె, రాజసూయాశ్వమేధ శతంబులం జేసిన 
వారికైనను దుర్లభం బీరథంబు, దీని నెక్కు మనిన నర్జునుండును గంగాస్మాన పవిత్రీకృత గాత్రుండై దేవబుషి 
పితృతర్పణంబులు చేసి మాతలి ప్రయుక్తంబైన యా దివ్యరథం బెక్కి 345 


ప్రతిపదార్థం: మాతలియున్‌= ఇంద్రుడి సారథి అయిన మాతలియు; అర్జునున్‌+*చూచి= అర్జునుడిని చూచి; సుర+అసుర, 
కిరీట, తట, ఘటిత, రత్న, (ప్రభా, భాసుర, పదుండు+ఐన= దేవతలయొక్క, రాక్షసులయొక్క, మకుటాలయొక్క పార్వాలలో 
కూర్చబడిన రత్నాలయొక్క కాంతులచేత వెలుగొందే పాదాలు కలవాడు అయిన; మహా+ఇం(ద్రుండు= మహేంద్రుడు, 
(దేవేంద్రుడు); మీ, అయ్య= మీ తండ్రి; భవత్‌+దర్శనంబు= నీయొక్క దర్శనం; అపేక్షించి= కోరి; నిన్ను; అమరావతికి= 
అమరావతీ పట్టణానికి; రాన్‌, పనిచెన్‌= రమ్మని ఆదేశించాడు; రాజసూయ+ అశ్వమేధ, శతంబులన్‌= వందరాజసూయాలు, 
వంద అశ్వమేధాలు; చేసిన, వారికి+ఐనను= చేసినవారికి సయితం; ఈ, రథంబు= ఈతేరు; దుర్లభంబు= లభించేది కాదు; 
దీనిన్‌= దీన్ని; (ఈరథాన్ని); ఎక్కుము= అధిరోహించుము; అనినన్‌= అని చెప్పగా; అర్జునుండును; గంగా, స్నాన, పవిత్రీకృత, 
గాతుండు+ఐ= గంగలో స్నానం చేయటంచేత పావనం చేయబడిన దేహం కలవాడై; దేవ, బుషి పితృ, తర్పణంబులు, 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 155 


చేసి= దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు చేసి; (తర్పణం= చనిపోయిన పెద్దల ఆత్మలు తృప్తి పొందటానికై, 
తరించటానికై వదిలే నీళ్ళు); మాతలి, ప్రయుక్తంబు+ఐన= మాతలిచేత నడపబడే; ఆ, దివ్య, రథంబు+ఎక్కి= ఆ దివ్యమైన 
తేరును అధిరోహించి. 


తాత్సర్యం: మాతలి అర్జునుడిని చూచి 'దేవతలు రాక్షసులు మీ తండ్రియైన దేవేంద్రుడికి మైక్కుతుంటారు. 
అట్లా ఘొక్కినప్పుడు వారి కిరీటాలలో పొదగబడిన రత్నాలకాంతులచేత ఆయన పాదాలు వెలుగొందుతుంటాయి. 
అట్టి మహావైభవం గల మీ తండ్రి, నిన్ను చూడాలనే కోరికతో అమరావతికి రమ్మని ఆహ్వానించాడు. వందలకొలది 
రాజసూయాలు, అశ్వమేధాలు చేసిన వారికి సయితం ఈ రథం దుర్లభం. నీవు ఈ రథా న్నెక్కి స్వర్గలోకానికి 
రమ్ము” అని పలికాడు. అర్జునుడు గంగలో స్నానం చేసి, పవిత్రమైన దేహంతో దేవతలకు, బుషులకు, పితృదేవతలకు 
తర్పణాలు వదలి, మాతలి నడిపే ఆ దివ్యరథాన్ని ఎక్కాడు. 


అర్జును. డమరావతికి( బోవుట (సం. 3-43-26) 


చ.  'అలఘు తపస్సమాధి నియతాత్ములకున్‌, బహుపుణ్యలోకకాం 

క్షులకు, విశుద్దమానసులకున్‌ సతతంబును సంశ్రయంబ వై, 

లలిత నిలింప దంపతి విలాస విహార మహోత్సవంబులుం 

గలిగి వెలుంగు రత్వమయ కందర సుందర మందరాచలా! 346 
ప్రతిపదార్థం: అలఘు, తపస్‌, సమాధి, నియత+ఆత్ములకున్‌= గొప్ప తపస్సువలన చేకూరే సమాధిలో లగ్నమైన ఆత్మకల 
వారికి- అంటే గొప్ప తపస్సువలన నిర్వికల్పసమాధి యోగాన్ని సాధించిన మహానుభావులకు; బహు, పుణ్య, లోక, కాంక్షులకున్‌= 
అనేక పుణ్యలోకాలకు వెళ్లే యోగ్యత సంపాదించుకొనగోరే వాళ్ళకు; విశుద్ధ, మానసులకున్‌= నిర్మలమైన మనస్సులు 
కలవాళ్ళకు; సతతంబును= ఎల్లప్పుడు; సం(శయంబవు+ఐ= ఆధారానివై; లలిత, నిలింప, దంపతి, ఏలాన, విహార 
మహా+ఉత్సవంబులున్‌+కలిగి= సుకుమారమైన దేవతాదంపతులయొక్క హౌొయలుతో కూడిన వినోదయా(త్రలనే గొప్ప 
ఉత్సవాలతోకూడి; వెలుంగు= శోభించే; రత్న, మయ, కందర, సుందర, మందర+అచలా!= రత్నాలతో నిండిన గుహలతో 
అందమైన మందరపర్వతమా! 


తాత్సర్యం: 'ఓ మందర పర్వతమా! నీవు గొప్ప తపంవలన లభించే నిర్వికల్ప సమాధిని ఆర్జించే మహానుభావులకు, 
అనేక పుణ్యలోకాలను పొందగోరే మహనీయులకు, పరిశుద్దమైన మనస్సు కలవారికి ఆశ్రయ మిచ్చేదానివి. సౌకుమార్యం 
కల స్వర్గదంపతుల విలాసవంతమైన వినోదయాత్రలనే గొప్ప సంబరాలకు నీవు స్టానానివి. రత్దమయాలైన గుహలచేత 
మనోహరమైనది నీ ఆకృతి. 


విశేషం: అలం: అంత్యాను ప్రాసం, వృత్త్యనుప్రాసం. 


వ. నీయందలి పుణ్యతీర్ణ్థంబులు సేవించుచు గంగాంబు ధౌతస్థలరుహ వనస్పతి ఫలంబు లుపయోగించుచు 
సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద” నని మందరనగంబు వీడ్కొని పురందరనందనుండు దేవ 
పథంబున కరిగి. 347 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ+అందలి= నీలోఉన్న; పుణ్య తీర్ణంబులు= పుణ్యాన్ని ఒనగూర్చే స్థలాలు; సేవించుచు= ఆరాధిస్తూ; 
గంగా+అంబు, ధౌత, స్థల, రుహ, వనస్పతి, ఫలంబులు+ఉపయోగించుచున్‌= గంగయొక్క నీటిచేత తడుపబడిన చెట్ల 
పండ్లను వాడుతూ; సుఖంబు+ఉండితిన్‌= సౌఖ్యం పొందాను; అమరావతికిన్‌+పోయి, వచ్చెదన్‌= అమరావతికి వెళ్ళివస్తాను; 
అని= అని పలికి; మందర, నగంబు= మందర పర్వతానికి; వీడ్కొని= వీడ్కోలు చెప్పి; పురందర, నందనుండు= ఇంద్రుడి 
కుమారుడైన అర్జునుడు; దేవ, పథంబునకు+అరిగి= దేవతలు పయనించే మార్గానికి వెళ్ళి. 


తాత్సర్యం: ఓ మందర పర్వతమా! నీలోని పుణ్యప్రదాలైన తీర్థాలను ఆరాధిస్తూ గంగానదీజలాలచేత తడిసిన 
స్థలాలలో పుట్టిన చెట్లకు కాసినపండ్లను ఉపయోగిస్తూ ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను; అమరావతికి వెళ్లివస్తాను” - అని 
(53. యు లా. ౧ ఆ ౧ - 
అర్జునుడు మందరపర్వతానికి వీడ్కోలు చెప్పి దేవతలు పయనించేమార్గం చేరుకొన్నాడు. 


విశేషం: దేవపథం= దేవతలు పయనించే మార్గం. మనుజులు ప్రయాణం చేసే మార్గాలు వేరు. దేవపథం ఆకాశమార్గం. 


సీ. పరమధర్షస్థితి( బ్రజం బ్రీతి( గాంచిన । రాజులకు, నుదగ్రరణమునందు. 
బతుల ప్రస్తవమునం బ్రాణముల్‌ విడిచిన । వీరులకును, యజ్ఞవిధులం జేసి 
సురలను వసుమతీసురులను దనిపిన । ధర్మాత్ములకు, మహాతాపసులకు, 
నిలయంబులై రమణీయంబు లగునట్టి । హర్మ్యవిమానసంహతుల దాని, 


తే. సకలభువనంబులం గల సత్పురముల । కెల్ల నెక్కు డనం దగి శిఖీందు రవుల 
దీప్తి లేకున్న దనదైన దివ్యదీప్తి | విస్తరంబున నెప్పుడు వెలుంగు దాని. 348 


ప్రతిపదార్థం: పరమ, ధర్మ, స్థితిన్‌= గొప్ప ధర్మాన్ని నిలుపుతూ; (ప్రజన్‌= జనులను; (ప్రీతిన్‌= ప్రేమతో; కాంచిన= 
(పరిపాలించిన) చూచిన; రాజులకున్‌; ఉదగ్ర, రణమునందున్‌= భయంకరమైన యుద్దంలో; పతుల, ప్రస్తవమునన్‌= ఏలికల 
కొరకై (స్వామి భక్తితో); ప్రాణముల్‌, విడిచిన, వీరులకును= అసువులను అర్పించి పోరాడిన శూరులకు; యజ్ఞ విధులన్‌+చేసి= 
యజ్ఞాలలో విధ్యుక్త కర్మలను నిర్వహించి (శాస్త్ర విధులలో చెప్పబడినట్లు చేసి); సురలను= దేవతలను; వసుమతీ సురులను= 
భూదేవతలైన బ్రాహ్మణులను; తనిపిన= తృప్తి నందించిన; ధర్మ+ఆత్ములకున్‌= మహానుభావులకు; మహా, తాపసులకున్‌= 
గొప్ప తపస్సు చేసిన వారికి; నిలయంబులు+ఐ= నివసించే స్థలాలై; రమణీయంబులు+అగునట్టి= అందమైనట్టి; హర్య్య, 
విమాన సంహతుల, దానిన్‌= పెక్కు అంతస్తులు కల మేడలు, ఆకాశాన్ని అంటే గోపురాల సమూహాలు కలదానిని; సకల, 
భువనంబులన్‌+కల= అన్ని లోకాలలో ఉన్న; సత్‌, పురములకు+ఎల్లన్‌+ఎక్కుడు+అనన్‌+తగి= మంచి పట్టణాలు అన్నిటికంటె 
అధికమని చెప్పతగిన; శిథఖి+ఇందు, రవుల= అగ్ని, చంద్రుడు, సూర్యుల; దీప్తి, లేకున్నన్‌= వెలుగు లేనప్పటికిని; తనదు+ఐన= 
తనయొక్క; దివ్య, దీప్తి విస్తరంబునన్‌= దివ్యమైన వెలుగు వెల్లువచేత; ఎప్పుడు= నిరంతరం; వెలుగుదానిన్‌= (ప్రకాశించే 
దానిని; (అంటే అమరావతీ పట్టణాన్ని). 


తాత్సర్యం: అర్జునుడు అమరావతీ పట్టణాన్ని చూచాడు. గొప్ప ధర్మాన్ని నిష్టతో పాటించి ప్రజలను పరిపాలించిన 
రాజులకు, ఘోరయుద్దంలో స్వామిభక్తి పరాయణులై ఏలికలకొరకు తమ అసువులను అర్పించిన శూరులకు, 
యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలను, భూదేవత లయిన (బ్రాహ్మణులను సంతృప్తి పరచిన ధర్మాత్ములకు, 
గొప్ప తాపసులకు నివాసాలైన పెక్కు అంతస్తులు కల మేడలు, గోపురాలు కల దానిని; సమస్త లోకాలలోని గొప్ప 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 157 


పట్టణాలకన్న మిన్న అని చెప్పతగినదానిని, సూర్య, చంద్ర, అగ్నిహోత్రుల కాంతి అచట (ప్రసరించకున్నను, 
స్వయంప్రకాశమానమై శోభతో విలసిల్లే దానిని అమరావతిని అర్జునుడు చూచాడు. 


విశేషం: (1) అమరావతీ పట్టణం అన్నిచంద్ర సూర్యుల కాంతి ప్రసారం లేకుండానే స్వయం (ప్రకాశమానమైనది. (2) 

ధర్మాత్ములై (ప్రజలను పరిపాలించిన రాజులు స్వర్గానికి వెళ్తారు. (3) యుద్దంలో పరా(క్రమం, స్వామిభక్తి ప్రకటించి అసువులు 

పాసినవారు (అంటే వీరమరణం పొందినవారు) స్వర్గం చేరతారు. (4) యజ్ఞ యాగాది కర్మలు చేసి దేవతలను, బ్రాహ్మణులను 
మెప్పించినవారు స్వర్గాన్ని పొందుతారు. 

వ. మణియు ననాహితాగ్నులకు, నతీర్ణసేవకులకు, నన్ఫృతవాదులకు, వేద విరుద్దాచారులకు, మాంసాహారులకు, 
రణపరాబ్ముఖులకు6 జొర నవిషయంబును, నతి గహ్వరంబును నైనదాని నమరావతి( జొచ్చి, తద్గోపుర 
సమీపంబున ననవరత గండస్థల గళదవిరళమదజలకుల్యాభిరామంబై నిరంతర నిర్హరనీహార నగంబునుం 
బోలె నొప్పుచున్న యైరావతంబు( జూచుచు. సురసిద్ధ సాధ్య గణంబుతో విద్యాధరాప్సరో గంధర్వ కిన్నర 
జేగీయమానుం డగుచు చను నప్పుడు. 349 


ప్రతిపదార్థం: మతియున్‌= అంతేకాక, (అనాహితాగ్నులు (న+ఆహితాగ్నులు)= ఆహితాగ్నులు కానివారు;) అనాహితాగ్నులకున్‌= 
(శోత్రియులై నిత్యాగ్గిహోత్ర నిరతులుకానివారికి; అతీర్థసేవకులకున్‌= పుణ్య స్థలాలు సేవించని వారికి; అనృతవాదులకున్‌= 
అసత్యం పలికే వారికి; వేద, విరుద్ద+ఆచారులకున్‌= వేదాలకు వ్యతిరేకమైన (ప్రవర్తన కలవారికి; మాంస+ఆహారులకున్‌= 
మాంసం భుజించే వారికి; రణ, పరాక్‌+ముఖులకున్‌= యుద్దంలో పెడమొగం పెట్టిన వారికి అంటే రణరంగంనుండి 
పారిపోయిన పిరికివారికి; చొరన్‌= (ప్రవేశించటానికి; న+విషయంబునున్‌= (ప్రదేశం కాని దానిని; అతి, గహ్యరంబునున్‌+ఐనదానిన్‌= 
(సాధారణులకు) (ప్రవేశించటానికి వీలులేని దానిని; అమరావతిన్‌+చొచ్చి= అమరావతిలో ప్రవేశించి; తద్‌+గోపుర, సమీపంబునన్‌= 
ఆ పట్టణద్యారానికి దగ్గరగా; అనవరత, గండస్ట్రల, గళత్‌+అవిరళ, మదజల కుల్య+అభిరామంబు+ఐ= ఎల్లప్పుడును చెక్కిళ్ళ 
నుంచి జారుతున్న ఎడతెగని మదజలం పారే కాలువలతో మనోహరమై; నిరంతర, నిర్జర, నీహార, నగంబునున్‌+పోలెన్‌= 
ఎడతెగక పారే సెలయేళ్ళతో కూడిన మంచు కొండ (హిమాలయపర్వతం) వలె; ఒప్పుచున్న= విలసిల్లుతున్న; ఐరావతంబున్‌= 
ఐరావతమనే పేరుకల ఇం॥ద్రుడితెల్లఏనుగును; చూచుచు; సుర, సిద్ద, సాధ్య, గణంబుతోన్‌= దేవతలు, సిద్దులు, సాధ్యుల 
సమూహంతో; విద్యాధర+అప్పురస్‌+గంధర్వ, కిన్నర, జేగీయమానుండు+అగుచు= విద్యాధరులు, అప్సరసలు, గంధర్వులు, 
కిన్నరులు, జయజయ శబ్దాలు ఉచ్చరిస్తుండగా ఒప్పుతూ; చనునప్పుడు= వెళ్ళేటప్పుడు. 


తాత్పర్యం: అమరావతిని - (1) ఆహితాగ్నులు కానివారు (2) తీర్థయాత్రలు చేయనివారు (3) అసత్యం 
పలికేవారు (4) వేదాలకు వ్యతిరేకంగా నడచుకొనేవారు (5) మాంసం తినేవారు (6) యుద్దంలో వెన్ను చూపి 
పారిపోయేవారు - (ప్రవేశించటానికి అనర్హులు. అమరావతీ పట్టణంలోని పురద్యారం సమీపంలో ఐరావతం అనే 
వెల్ల (తెల్ల) ఏనుగు ఉన్నది. గండస్థలంనుండి మదజలధారలు కాలువలుగా (స్రవించి మనోహరమై కన్పట్టుతూ, ఆ 
ఏనుగు ఎల్లప్పుడు పారే సెలయేళ్ళతో కూడిన హిమాలయపర్వతంవలె ఒప్పుతున్నది. అర్జునుడు ఆ ఐరావతాన్ని 
C3 జ 
చూస్తూ అమరావతీపురంలో (ప్రవేశించాడు. అప్పుడు దేవతలు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు, అప్పురసలు 
జయజయ శబ్దాలు చేయసాగారు. అట్టా వెళ్ళేటప్పుడు. 


విశేషం: అలం: ఉపమ. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. సకలర్తు సురభి కుసుమిత । సుకుమారోద్యాన తరుల సుడియుచు€ బ్రణయో 
తృుకు(దై పవనుండు పాండవు । నకు నభిముఖు డయ్యె. దన్మనఃప్రియ మెసంగన్‌. 350 


ప్రతిపదార్థం: సకల+బుతు, సురభి, కుసుమిత, సుకుమార+ఉద్యాన తరుల, సుడియుచున్‌= అన్ని బుతువులలో పూచి 
పరిమళించే పువ్వులతో మనోహరాలైన పెంపుడు తోటలలోని చెట్ల చుట్టూ తిరుగాడుతూ; ప్రణయ+ఉత్సుకు(డు+ఐ= 
స్నేహభావంతో అతిశయించినవాడై; పవనుండు= వాయుదేవుడు; పాండవునకున్‌= అర్జునుడికి; తద్‌+మనస్‌+ప్రియము+ఎసంగన్‌= 
అతడియొక్క మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా; అభిముఖుండు+అయ్యెన్‌= ఎదురయ్యాడు (ఎదురుగా వీవసాగాడు). 


తాత్సర్యం: అన్ని బుతువులలో పుష్పించి పరిమళాలు విరజిమ్మే ఉద్యానవనాలలోని వృక్షాల చుట్టూ తిరుగుతూ, 
స్నేహానురాగ పురస్సరంగా అర్జునుడికి మనఃప్రీతి కల్షిస్తూ వాయుదేవుడు అతడికి అభిముఖుడై వీవదొడగాడు. 


క. నరు(డైన యాదిముని యని । హరిసుతు€ డని హరిసహాయు. డని హరుచేతన్‌ 

వరములు వడసిన వాండని । సురలెల్లను వచ్చి పార్టు జూచిరి ప్రీతిన్‌. 351 
ప్రతిపదార్థం: నరు(డు+ఐన= నరుడు అయిన; ఆది, ముని, అని= మొదటి బుషి అని; హరి, సుతుండు+అని= 
దేవేంద్రుడికుమారుడని; హరి, సహాయు(డు+అని= విష్ణువుకు తోడుపడేవాడని లేదా ఇంద్రుడికి సాయం చేసేవాడని; హరుచేతన్‌= 


శివుడివలన; వరములు+పడసిన, వాండు+అని= వరాలు సంపాదించినవాడని; సురలు+ఎల్లను= దేవతలందరు; వచ్చి= 
అరుదెంచి; ్రీతిన్‌= (ప్రేమతో; పార్టున్‌= అర్జునుడిని; చూచిరి= చూచారు. 


తాత్సర్యం: ఈతడు నరుడనే ఆదిబుషి అనిన్నీ, ఇంద్రుడికుమారు డనిన్నీ, ఇంద్రుడికి సాయమొనరించే వాడనిన్నీ, 
పరమశివుడిచేత వరాలు పొందిన వాడనిన్నీ దేవతలు అందరూ వచ్చి అర్జునుడిని ప్రీతితో చూచారు. 


వ. అర్జునుండు నయ్యమరావతీ విభవంబు సూచి హర్షించుచు అప్పరోగీయమాన మంగళహిత గీతావహిత 
మానసుం డగుచు సిద్ద మునిగణాశీర్వాదంబులు సేకొనుచుం జని, మాతలి నిర్దేశంబున దివ్య రథావతీర్ణుండై. 

£9 = 

352 


ప్రతిపదార్థం: అర్జునుండు; ఆ+అమరావతీ, విభవంబు+చూచి= ఆ అమరావతి వైభవం చూచి; హర్షించుచున్‌= సంతోషిస్తూ; 
అప్పరస్‌+గీయమాన, మంగళ, హిత, గీత+అవహిత, మానసుండు+అగుచున్‌= అప్పరసలచేత పాడబడుతున్న శుభాన్నీ 
శ్రేయస్సును కోరే పాటలయందు ఏకా(గ్రమైన మనస్సు కలవాడు అవుతూ; సిద్దముని, గణ+ఆశీర్యాదంబులు= సిద్దులయొక్క, 
మునిగణాలయొక్క దీవనలు; చేకొనుచున్‌= స్వీకరిస్తూ; చని= వెళ్ళి; మాతలి, నిర్దేశంబునన్‌= మాతలి చెప్పిన చొప్పున; దివ్య, 
రథ+అవతీర్షుండు+ఐ= దివ్యమైన తేరినుంచి దిగినవాడై. 


తాత్సర్యం: అర్జునుడు ఆ అమరావతీ పట్టణవైభవం చూచి మిక్కిలి సంతోషించాడు. అప్పరసలు పాడిన మంగళహిత 
గీతికలు అతడిని మిగుల ఆకర్షించాయి. సిద్దులు, బుషులు అతడిని ఆశీర్వదించారు. వారి దీవనలు గైకొంటూ 
చని అర్జునుడు మాతలి సూచించిన మేరకు దివ్యరథంనుండి దిగాడు. 


క. శతమఖునకు భువనావన । రతశీలున కఖిలదేవరాజర్ని సమ 
న్వితునకు వజ్రాభీలో | న్నతపృథుభుజునకు( గృతప్రణాముం డయ్యెన్‌. 353 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 159 


ప్రతిపదార్థం: శతమఖునకున్‌= నూరుయజ్ఞాలు చేసిన దేవేంద్రుడికి; భువన+అవన, రత, శీలునకు= లోకాలను రక్షించటంలో 
ఆసక్తితో కూడిన స్వభావం కలవాడికి; అఖిల, దేవ, రాజర్షి సమన్వితునకున్‌= దేవబుషులైన, రాజబుషులైన వారందరితో 
కూడి ఉన్నవాడికి; వజ్ర+ఆభీల+ఉన్నత, పృథు, భుజునకున్‌= వజ్రాయుధంచేత (వజ్రాయుధాన్ని ధరించి ఉండటం చేత) 
భయంకరమైన, ఎత్తైన, పెద్దవైన బాహువులు కలవాడికి; (అర్జునుడు) కృత, ప్రణాముండు+అయ్యెన్‌= చేయబడిన నమస్కారం 
కలవాడు అయ్యాడు- అంటే నమస్కరించాడని భావం. 


తాత్సర్యం: లోకాలను కాపాడే అభినివేశంతో కూడిన స్వభావం కలవాడున్నూ, సకల దేవర్షి రాజర్షులతో కూడి 
ఉన్నట్టివాడున్నూ, వజ్రాయుధాన్ని ధరించటం చేత భీతిగొల్పుతున్న ఎత్తెన పెద్ద భుజములు (బాహువులు) కలవాడున్నూ 
అయిన దేవేంద్రుడికి అర్జునుడు నమస్కారం చేశాడు. 


చ. అనిమిషనాథుండుం బ్రచలితాంగద తుంగ భుజాయుగంబునం 
దనయుని( గౌంగిలించుకొని తత్‌క్షణజాత నితాంత సమ్మదం 
బున బులకాంకితాంగు6 డయి మున్ను నిజాంకతలస్టు జేసియ 
త్యనఘు నిజాసనార్థమున నాదట నుంచెం గరంబు నెమ్మితోన్‌. 354 


ప్రతిపదార్థం: అనిమిషనాథు(డున్‌ (అనిమిషులు= రెప్పపాటులేనివారు, దేవతలు)= దేవతలరాజు దేవేంద్రుడుకూడ; 
ప్రచలిత+అంగద, తుంగ, భుజా, యుగంబునన్‌= ఎక్కువగా కదలుతున్న భుజకీర్తు లనే ఆభరణాలుగల ఎత్తైన పొడవైన 
చేతులతో; తనయునిన్‌= కొడుకును; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; తద్‌, క్షణ, జాత, నితాంత, సమ్మదంబునన్‌= 
ఆ క్షణంలో పుట్టిన ఎడతెగని సంతోషంతో; పులక+అంకిత+అంగుండు+అయి= గగుర్పాటు చెందిన దేహం కలవాడు అయి; 
మున్ను= ముందుగా; నిజ+అంక, తలస్టున్‌+చేసి= తన ఒడిలో ఉంచుకొని; అతి+అనఘున్‌= మిక్కిలి పాపంలేని వాడిని; 
కరంబు= మిక్కిలి; నెమ్మితోన్‌= ప్రీతితో; నిజ+ఆసన+అర్టమునన్‌= తన పీఠంయొక్క సగభాగంలో (అంటే అర్జాసనంలో); 
ఆదటన్‌+ఉంచెన్‌= గౌరవంతో ఉంచాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు భుజకీర్తులు కదలగా పొడవుపాటిచేతులతో తన కొడుకును కౌగిలించుకొన్నాడు. అట్లా 
కౌగిలించుకొనటం చేత కలిగిన అమితమైన ఆనందంతో తత్‌క్షణమే ఆయనకు గగుర్పాటు కలిగింది. అట్లా కలిగిన 
రోమాంచంతో కూడిన దేహం కలవాడై, అర్జునుడిని తొలుత తన ఒడిలో ఆసీనుడిని కావించి, తదుపరి అర్జాసన 
మిచ్చి మిక్కిలి ప్రేమతో సన్మానించాడు. 

విశేషం: ప్రాచీన భారతీయ వాజ్మయంలో రాజులు ఆప్తులకు అర్జాసన మిచ్చి గౌరవించటం అత్యున్నతమైన మన్ననగా 
అభివర్షించబడింది. 


క. లీ లైరావతకుంభా । స్పాలన కర్కశకరముల. బలుమరును మరు 
త్పాలకు6 డంటుచు నుండె గు । ణాలంకృతు(డైన పార్దునంగము. బ్రీతిన్‌. 355 


ప్రతిపదార్థం: లీలా+ఐరావత, కుంభ+ఆస్సాలన, కర్కశ, కరములన్‌= వినోదంగా ఐరావతంయొక్క కుంభస్థలాన్ని చరచటంచేత 
మొద్దుబారిన చేతులతో; పలుమరును= పెక్కుసారులు; మరుత్‌+పాలకు(డు= దేవేంద్రుడు; గుణ+అలంకృతుండు+ఐన= 
మంచి గుణాలచేత అలంకరించబడిన; పార్టు+అంగమున్‌= అర్జునుడియొక్క దేహాన్ని; ప్రీతిన్‌= (ప్రేమతో; అంటుచున్‌+ఉండెన్‌= 
స్పృశిస్తూ ఉండినాడు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: లీలాపూర్వకంగా ఐరావతంయొక్క కుంభస్థలాన్ని చరచటంచేత కరుకుబారిన చేతులతో పెక్కుమారులు 
దేవేంద్రుడు, మంచి గుణాలచేత భూషితుడైన అర్జునుడి దేహాన్ని స్పృశించాడు. 


వ. ఇట్లధిక విలాసంబుతో సురవిలాసినీ కర కలిత చారుచామీకర దండ చామర సమీరాలోల కుంతలుం 
డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్దుం బాకశాసను శాసనంబున దేవ గంధర్వ సిద్ద 
విద్యాధరు లతిప్రీతి నర్షించి రంత. 356 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విలాసంబుతో= హొయలుతో; సురవిలాసినీ, కర, కలిత, చారు, చామీకర, దండ, చామర, 
సమీర+ఆలోల, కుంతలుండు+అగుచు= దేవతా(స్తీల చేతులతో పట్టుకొనబడిన, మనోహరమైన బంగారుదండం కల చామరాల 
నుండి వీచే గాలిచేత కదల్బబడుతున్న ముంగురులు కలవాడై; సురరాజుతోన్‌= దేవేంద్రుడితో; ఏక+ఆసనంబునన్‌+ఉన్న= 
ఒకే పీఠంపై ఉన్న; ఆ+పార్టున్‌= పృథకొడుకైన ఆ అర్జునుడిని; పాక, శాసను, శాసనంబునన్‌= దేవేంద్రుడి ఆజ్ఞవలన; దేవ, 
గంధర్వ, సిద్ద, విద్యాధరులు= దేవతలు, గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు; అతి పీతిన్‌= మిక్కిలి అనురక్తితో; అర్భించిరి= 
పూబించారు; అంత. 


తాత్పర్యం: ఈ విధంగా మిక్కిలి హొయలు వారుతూ, దేవలోకంలోని సుందరాంగనలు మనోహరమైన బంగారు 
దండాలచేత ఒప్పారే చామరాలతో దేవేంద్రుడితో పాటు ఒకే ఆసనంలో ఉన్న అర్జునుడికి వీచారు. అప్పుడతడు 
ఆ గాలులతో కదలాడుతున్న ముంగురులతో మిక్కిలి శోభిల్హాడు. ఆ సురరాజుఆజ్ఞచేత అప్పుడు అర్జునుడిని 
దేవతలు, గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు మిగుల అనురక్తితో పూజించారు. 


తే. పాకశాసనుపనుపున( బార్జుం డొక్క। మణిమయంబైన మహనీయ మందిరమున 

నెలమి గంధర్వ సంగీత హృద్యగోష్టి । నుండె. జెవులకు నుత్సవం బొందుచుండ. 357 
ప్రతిపదార్థం: పాక, శాసను, పనుపునన్‌= దేవేంద్రుడి ఆజ్ఞవలన; పార్టుడు= అర్జునుడు; ఒక్క; మణిమయంబు+ఐన= 
మణులతో నిర్మించబడిన; మహనీయ, మందిరమునన్‌= గొప్పభవనంలో; ఎలమిన్‌= (ప్రీతితో; గంధర్వ, సంగీత, హృద్య, 


గోష్టిన్‌= గంధర్వుల యొక్క నృత్యగానాలతో మనోహరమైన గోష్టిలో; చెవులకున్‌+ఉత్సవంబు+ఒందుచుండన్‌= చెవుల 
పండుగ ఏర్పడుతుండగా; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడి ఆనతి చొప్పున అర్జునుడు ఒక మణిమయ భవనంలో వీనులకు విందైన గంధర్వ సంగీత 
గోష్టిలో కాలం గడుపుతున్నాడు. 


విశేషం: గంధర్వులు సంగీత కోవిదులు. 'నృత్యం చ గీతం చ వాద్యం చ సంగీతమ్‌'- జం[త్రగాత్రగాన సమన్వితమైన నృత్యం 


సంగీతం. 
వ. అంత సూర్యాస్తమయ సమయంబున. జంద్రుం డుదయించి సాంద్రచంద్రికావిలాసంబున దిగ్వనితల 
నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి యర్జునసంగమకాంక్షంజేసి చంద్రికాధవళ 


దుకూలంబు గట్టి, మృగమద కర్పూర కుంకుమోన్నిశ్రిత సుగంధం బలంది, వివిధ సురభి కుసుమ విసరంబులు 
ముడిచి, మణిమయ భూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెైలుంగు. దీంగయుంబోలె, మణిమయ 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 161 


మంజీర ర్సుళం ర్లుళ నినాదంబును, గంకణ, రుణ రుణత్కారంబును, గటికలాప కింకిజీ క్రేంకారంబును, 
మదనాజ్ఞా వాద్యఘోషంబునుంబోలె మైోయుచుండ, మందగమనంబున6 బురందరనందను మందిరంబున 
కరుగుదెంచిన, నప్పురుషసత్తముండు భయ భక్తిసంభ్రమంబులతో( బ్రత్యుత్చానంబును దండ ప్రణామంబునుం 
జేసి, కరకమలంబులు మొగిచి యిట్లనియె. 358 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; సూర్య+అస్తమయ, సమయంబునన్‌= సూర్యుడు అస్తమించేవేళ; చంద్రుండు+ఉదయించి 
(నిండుపున్నమి పండువెన్నెల అని (గ్రహించాలి. సూర్యుడు అస్తమించటం- చంద్రుడు ఉదయించటం ఏకకాలంలో జరిగేది 
పూర్ణిమ తిథిలో మాత్రమే); సాంద్రచంద్రికా, విలాసంబునన్‌= తరపి వెన్నెల హొయలుతో; దిశ్‌+వనితలన్‌= దిక్కులనే 
అంగనలను; అలంకరించుచు+ఉండన్‌; నిలింపపతి, పంపునన్‌= దేవేంద్రుడి ఆదేశాన్ని అనుసరించి; సాంపారన్‌= 
అందచందాలొలుకుతూ; ఊర్వశి= (స్వర్గంలోని అప్సరస); అర్జున, సంగమ, కాంక్షన్‌+చేసి= అర్జునుడి సంభోగం కోరి; 
చంద్రికా, ధవళ, దుకూలంబు, కట్టి= వెన్నైలవలె తెల్లనైన చీరను కట్టి; మృగమద, కర్పూర, కుంకుమ+ఉన్మిశ్రితు సుగంధంబు 
+అలంది= కస్తూరితో, కప్పురంతో, కుంకుమ పువ్వుతో బాగా కలపబడిన చందనం పూసికొని; వివిధ, సురభి, కుసుమ, 
విసరంబులు= పలురకాలైన సువాసనలతో కూడిన పువ్వులచెండ్డు; ముడిచి= అలంకరించుకొని; మణిమయ, భూషణ+ 
అలంకృత+ఐ= మణులతో పొదగబడిన ఆభరణాలచేత అలంకరించబడిందై; నిలుకడ+పడసిన, (క్రొమ్మెణుంగున్‌+ తీ( 
గయున్‌+పోలె= సుస్థిరమైన (క్రొత్త మెణుపుతీగ వంటిదై; మణిమయ, మంజీర, రుళం రుళ, నినాదంబును= మణులతో 
పొదుగబడిన అందెల రుళరుళ ధ్వనులున్నూ; కంకణ, రుణ, రుణత్‌, కారంబును= చేతి కడియాల రుణ రుణ 
నిక్యాణాలున్నూ; కటికలాప= మొలనూలి యందలి; కింకిణీ= చిరుగంటల యొక్క; క్రీంకారంబును= “క్రీం” అని వినిపించే 
మనోహరధ్వనులున్నూ; మదన+ఆజ్ఞా, వాద్యఘోషంబునున్‌+పోలె= మన్మథుడి ఆజ్ఞను వెల్లడించే మృదంగాదివాద్యాల ధ్వనులవలె; 
మైయుచుండ; మంద, గమనంబునన్‌= మెల్లమెల్లని నడకతో; పురందర, నందను, మందిరంబునకున్‌= దేవేంద్రుడి 
కుమారుడైన అర్జునుడి గృహానికి; అరుగుదెంచినన్‌= రాగా; ఆ+పురుషు సత్తముండు= ఆ పురుషశ్రేష్టుడు; భయ, భక్తి, 
సం(భ్రమంబులతోన్‌= భయం, భక్తి, తొట్రుపాటులతో; ప్రత్యుత్తానంబును= తాను కూర్చున్న పీఠంనుండి లేచి ఎదురేగటమున్నూ; 
దండ, ప్రణామంబును= సాష్టాంగ నమస్కారం చేసి; కర, కమలంబులు= ప స్తపద్మాలు; మొగిచి= ముకుళించి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అప్పుడు సూర్యుడు అస్తమించే వేళ చంద్రుడు ఉదయించి తరపి వెన్నెల వెల్లివిరియగా దిక్కులనే 
అంగనలకు అలంకారం తీర్చిదిద్దాడు. దేవేంద్రుడి ఆదేశంతో ఊర్వశి లావణ్య మొప్పారగా అర్జున సంభోగాన్ని 
అభిలషించి, వెన్నెల వలె తెల్లనైన చీర సింగారించుకొని మెల్లగా నడయాడుతూ బయలు వెడలింది. కస్తూరి, 
కర్పూరం, కుంకుమపువ్వుతో మర్దించబడిన శ్రీగంధం మైపూతగా ధరించింది. వివిధ పరిమళాలతో గుబాళించే 
పువ్వులచెండ్డు ముడిచింది. మణిస్టగితాలై మిరుమిట్లు కొలిపే ఆభరణాలు ధరించి స్థిరమైన మెరపుతీగవలె 
ప్రకాశించింది. మణులు పొదుగబడిన అందెల రుళంర్లుళ నినాదాలు, చేతి కంకణనిక్వాణాలు, మొలత్రాటి 
చిరుమువ్వల (క్రీంకారనాదాలు వెరసి మన్మథుని ఆజ్ఞను, చాటే వాద్యధ్వనులవలె ధ్వనించాయి. అట్లా ఆమె 
మందగమనంతో పురందరనందనుడి (అర్జునుడి) మందిరం చేరింది. పురుషశ్రేష్టుడైన అర్జునుడు భయం, భక్తి, 
సంభ్రమం ముప్పిరిగొనే హృదయంతో ఆమెకు ఎదురేగి సాగిలి మొక్కి, హస్తపద్మాలు మొగిచి ఇట్టా పలికాడు. 


క్ర 'నను బుత్రస్నేహంబున | మనమున మన్నించి శుభసమగ్రునిం జేయం 
జనుదెంచి తీవు ముదమున । జనయిత్రీ! యేం గృతార్ధజన్న్యు(డ నైతిన్‌.” 359 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; పుత్ర స్నేహంబునన్‌= పుత్రుడిపై కల అనురాగంతో; మనమునన్‌= మనస్సులో; మన్నించి= 
అభిమానించి; శుభ, సమగ్రునిన్‌+చేయన్‌= మంచిని నిండుగా చేకూర్చటానికి; ముదమునన్‌= సంతోషంతో; ఈవు= నీవు; 
చనుదెంచితి= వచ్చావు; జనయిత్రీ!= అమ్మా!; ఏన్‌= నేను; కృత+అర్హ, జన్ముండన్‌+ఐతిన్‌= ధన్యమైన జన్మ కలవాడినైనాను. 


తాత్సర్యం: 'అమ్మా! నీవు నాపై గల పుత్రద్రేమతో నన్ను మన్నించటానికి సంతోషంతో ఇక్కడికి దయచేశావా? 
నీ రాకవలన నా జన్మ ధన్యమైంది”. 


తే. అనిన నూర్వశి యిట్లను నాత్మనేత్ర । మధుపము లతని సౌందర్యమధువు( గ్రోలు 

చుండ దమకంబు మీటి యనూన ధర్మ । నిపుణుం డగు నర్జునునితోడ నెయ్య మొనర. 360 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఊర్వశి; ఆత్మ, నేత్ర, మధుపములు= తన కన్ను లనే తుమ్మెదలు; అతని= ఆ 
అర్జునుడి యొక్క; సౌందర్య, మధువున్‌= అందం అనే తేనెను; (క్రోలుచుండన్‌= ఆస్వాదిస్తుండగా; తమకంబు, మీటి= 


ఉద్వేగం ఎక్కువ కాగా; అనూన, ధర్మ, నిపుణుండు+అగు= గొప్ప ధర్మాన్ని తెలిసికొని ఉండటంలో నేర్పరి అయిన; అర్జునుని 
తోడన్‌; నెయ్యము+ఒనరన్‌= ప్రణయం ఒప్పేటట్టుగా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికింది. 


తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా విని ఊర్వశి, తన కన్ను లనే తుమ్మెదలు అతడి సొగసు అనే తేనెను 
(కోలుతుండగా, వలపుతమకంతో ధర్మాత్ముడైన అర్జునుడితో ఇట్టా పలికింది. 


విశేషం: ఊర్వశీ నేత్ర మధుపాలు, అర్జును సౌందర్యమధువు (క్రోలటం అనే చోట రూపకాలంకారం ఉన్నది. 


చ.  'అనుపమశెౌర్య! నీదు సముదగ్ర గుణంబులు నారదాది స 

న్మునివరులెల్లం జెప్ప(గ బ్రమోదమునన్‌ భవదీయ సంగమం 

బనిశము( గోరుచుం దగ బ్రియంబున వచ్చితి; నేను గోరంగా 

నను జనయిత్రి వంచు నొక నాయము వల్తెదు వక్రభాషలన్‌. 361 
ప్రతిపదార్థం: అనుపమ, శౌర్య!= సాటిలేని శౌర్యం కలవాడా! (అన+ఉపమ= అనుపమ= ఉపమానం (పోలిక) చెప్పటానికి 
వీలులేని); నీదు= నీయొక్క; సమ్‌+ఉద(గ్ర, గుణంబులు= గొప్ప మంచి లక్షణాలు; నారద+ఆది, సత్‌+ముని వరులు+ఎల్లన్‌= 
నారదుడు మొదలైన మంచి బుషిశ్రేష్టు లందరు; చెప్పంగన్‌= (పొగడి) చెప్పగా; ప్రమోదమునన్‌= మిక్కుటమైన సంతోషంతో; 
భవదీయ, సంగమంబు= నీయొక్క పొందు; అనిశమున్‌, కోరుచున్‌= ఎల్లప్పుడు కాంక్షిస్తూ; తగన్‌= ఒప్పేటట్టుగా; ప్రియంబునన్‌= 
ప్రీతితో; వచ్చితిన్‌= వచ్చాను; నేను, కోరంగాన్‌= నేను అభిలషిస్తే; ననున్‌= నన్ను; జనయిత్రివి= తల్లివి; అంచున్‌= అంటూ; 
వ(క్రభాషలన్‌= వంకర మాటలతో; ఒక, నాయము= ఏదో ఒక ధర్మం; పల్కెదు= మాటాడతావు. 


తాత్సర్యం: 'సాటిలేని పరాక్రమంకల ఓ అర్జునా! నీ గొప్పగుణాలు నారదుడు మున్నగు మహర్షులు పొగడి చెప్పగా 
విని, సంతోషించి, నీ పొందు కోరి ప్రీతితో నీవద్దకు వచ్చాను. కాని, నీవు నన్ను తల్లిగా సంభావించి వంకరమాటలతో 
ఏదో ఒక న్యాయం పలుకుతున్నావు. ఇది ఎంత విడ్డూరం! 


తే. నీకు నేనాంటి తల్లిని నిజము సెపుమ? | యమరలోకంబు వేశ్యలమైన మాకు 
నిట్టి తగవులు నడవ వహీనబాహు । వీర్య! యిచ్చట వావులు వెదక(జనదు. 362 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 163 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; ఏనాంటి, తల్లిని= ఏ దినం (కాలం)లో అమ్మను; నిజము= సత్యం; చెపుము+అ= చెప్పుము; 
అమర, లోకంబు, వేశ్యలము+ఐన, మాకున్‌= స్వర్గలోకానికి చెందిన వేశ్యలమైన మాకు; ఇట్టి, తగవులు= ఇట్టి ధర్మాలు; 
అహీన, బాహు వీర్య!= గొప్ప బాహుబలం కలవాడా!; నడవవు= అన్వయించవు; ఇచ్చటన్‌= ఈ స్వర్గలోకంలో; వావులు= 
వరుసలు (పుట్టుకకు సంబంధించిన అనుబంధాలు); వెదకన్‌+చనదు= అన్వేషించకూడదు. 


తాత్సర్యం: గొప్ప బాహుబలం కల ఓ అర్జునా! నీకు నేను ఏ నాడు తల్లి నయినాను? నిజం చెప్పుము. మేము 
దేవలోకానికి చెందిన వేశ్యలం. ఇట్టి న్యాయాలు, వావి వరుసలు ఇక్కడ వెదకరాదు. 


నిశేషం: ఊర్వశి అర్జునుడిని సంబోధించే విధం తెలుపతగింది. 'అనుపమశౌర్య', “అహీన బాహు వీర్య, ఈ సంబోధనలలో 
ఊర్వశి తనవలపు కూరి పెట్టింది. భూలోకంలోని ధర్మం వేరు. స్వర్గంలోని ధర్మం వేరు. భూలోకంలోని వేశ్యలకే వావివరుసలు 
లేనపుడు, ఇక కేవలం భోగపరాయణమైన స్వర్గంలోని వేశ్యలకా వావివరుసలు?- అనే ప్రశ్న ఊర్వశి మాటలలో అంతర్గర్భితం. 


వ. ఈ లోకంబున వనితలు బురుషులు విచ్చలవిడి. గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితంబైన యాచారంబు; 
నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు గావున నా మనోరథంబు సఫలంబుగా మందార 
మంజుల మంజరీ మకరంద పాన మత్తు మధుకర గాన మనోహర స్థలంబులను, మేరు శైల కందరంబులను, 
మంద పవనంబులు గల నందనాది వనంబులయందును, నితాంత కాంత వికసిత కనకారవింద సమధిక 
సౌరభ సంవాసిత మహానంద కందంబులైన మందాకినీ తీర మణిమయ వేదికలయందును, 
జంద్రికాసుందరంబులైన సికతాతలంబులను, మజియు నిర్జర విహార స్టానంబుల ననవరత సురత కేళీ 
సౌఖ్యాంబుధి నన్ను నోలలార్సు' మనిన, నిర్వికార ధైర్యధుర్యుండై యర్హునుం డిట్లనియె. 363 


ప్రతిపదార్థం: ఈ, లోకంబునన్‌= ఈ స్వర్గంలోకంలో; వనితలున్‌= (స్రీలు; పురుషులు= మగవారు; విచ్చలవిడిన్‌= స్వతంత్రంగా, 
(ఇష్టానుసారంగా); (క్రీడింతురు= వినోదిస్తారు; ఇచ్చటికి+ఇది= ఈలోకంలో ఇది; అనిందితంబు+ఐన= తప్పుకాని; ఆచారంబు= 
సంప్రదాయం; నీవును; (తిదివంబునకున్‌= స్వర్గానికి; వచ్చిన+అప్పుడు+అ= వచ్చినప్పుడే; దివ్య పురుషుండవు= దేవత్వం గల 
పురుషుడివి; కావునన్‌= కాబట్టి; నా, మనోరథంబు= నా కోరిక; సఫలంబుగా= ఫలించేటట్లుగా (అంటే ఈడేరేటట్టుగా); 
మందార, మంజుల, మంజరీ, మకరంద, పాన, మత్త మధుకర, గాన, మనోహర, స్థలంబులను= మందార వృక్షాలయొక్క 
సుకుమారమైన పువ్వుల గుత్తులలోని తేనెలను (త్రాగి మదించిన తుమ్మెదల పాటలచేత మనస్సును హరించే చోటులలో; 
మేరు, శైల, కందరంబులను= బంగారు కొండలోని గుహలలో; మంద, పవనంబులు+కల= పిల్ల తెమ్మెరలు వీచే; నందన+ఆది, 
వనంబుల+అందును= నందనం మొదలుగా గల తోటలలో; నితాంత, కాంత, వికసిత, కనక+అరవింద, సమధిక, సౌరభ, 
సంవాసిత, మహా+ఆనంద, కందంబులు+ఐన= ఎడతెగని, వెలుగు సొగసు చిమ్ముతూ, వికసించిన బంగారు తామరపువ్వులనుండి 
వెలువడే ఎక్కువ సువాసనలతో నిండి గొప్ప ఆనందానికి నిలయాలైన; మందాకినీ, తీరు మణిమయ, వేదికల+అందును= 
స్వర్గలోకంలోని గంగానది ఒడ్డున కల మణులతో నిర్మితాలైన అరుగుల మీదను; చంద్రికా, సుందరంబులు+ఐన= వెన్నెల 
సొంపారిన; సికతా, తలంబులను= ఇసుక తిన్నెలపైనను; మజీయు; నిర్జర, విహార, స్థానంబులన్‌= దేవతలు వినోదించే 
చోటులలో; (నిర్ణరులు= ముసలితనంలేని వారు, దేవతలు); అనవరత, సురత, కేళీ, సౌఖ్య+అంబుధి= ఎడతెగని సంభోగ 
క్రీడయొక్క సౌఖ్యమనే సముద్రంలో; నన్నున్‌; ఓలలార్పుము+అనినన్‌= తేలించుమని చెప్పగా; నిర్వికార ధైర్య, ధుర్యుండు+ఐ= 
వికారం చెందని ధైర్యం వహించినవాడై; అర్జునుండు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ స్వర్గలోకంలో (స్తీ పురుషులు విచ్చలవిడిగా శృంగార సంభోగాలు అనుభవిస్తారు. ఇది ఇక్కడ తప్పు 
కాదు. నీవు స్వర్గానికి వచ్చిన దివ్యపురుషుడివి. నీవుకూడ ఇచటి ఆచారాలు పాటించవలసి ఉన్నది. ఇచట శృంగార 
రసానుభూతికి ఉద్దీపన విభావాలు ఎన్నో ఉన్నాయి. ఇచట మందార కల్పవృక్షాల, సుకుమారాలైన పూలగుత్తులు, ఆ 
పూలగుత్తులలోని తేనెలను (క్రోలి మత్తిల్లి యుంకరించే తుమ్మెదల గాన మాధుర్యాలు, బంగారు కొండ గుహలు, 
పిల్ల తెమ్మెరలు సయ్యాటలాడే నందనోద్యానవనం, వెలుగు వెల్లువ వెదజల్లే పొందామరలు వికసించే మిన్నేటి 
జాలులు, ఆ మిన్నేటి తీరంలో పొందామరల నెత్తావులు గుబాళించే మణిమయ వేదికలు, వెన్నెల సొగసులు 
ప్రతిఫలించే ఇసుక తిన్నెలు, ముసలితనం లేని వేలుపుజంటలు విహరించే |క్రీడాస్థలాలు ఉన్నాయి. ఇక నీవు నన్ను 
ఎడతెగని రత కేళీ సౌఖ్యసముద్రంలో ఓలలాడించుము”- అని ఊర్వశి ప్రణయ పరవశత్వంతో పలుకగా, నిర్వికారుడై, 
చలించని స్టైర్యంతో అర్జునుడు ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: అలం: వృత్త్యనుప్రాసం. స్వర్గలోకంలో గంగానది పేరు మందాకిని. భూలోకగంగ పేరు భాగీరథి. పాతాళ లోక గంగ 
పేరు భోగవతి. మందారం- కల్పవృక్షాలలో ఒకటి. వేల్పుమ్రాను, కల్పవృక్షం కోరిన కోరికలు ఇచ్చే దేవవృక్షసామాన్యం. ఇవి 
అయిదు. 1. మందారం 2. పారిజాతం 3. సంతానం 4. కల్పకం 5. హరిచందనం. 
క “ఓహో! యిమ్మెయి ధర్మ । ద్రోహోక్తులు పలుక దగునె? దోసం బది గా 

దే? హరి హరి! మనమున దగ । వూహింపక నన్ను! బలుకు టుచితమె నీకున్‌? 364 


ప్రతిపదార్థం: ఓహో! (ఆశ్చర్యాన్ని (ప్రకటించే శబ్దం); -ఈ+మెయిన్‌= ఈ విధంగా; ధర్మద్రోహ+ఉక్తులు= ధర్మానికి (ద్రోహం 
కలిగించే మాటలు; ((ద్రోహమంటే కీడు తలచటం); పలుకన్‌+తగునె?= మాటాడదగునా?; దోసంబు+అది+కాదె= అది దోషం 
కాదా! (అది అంటే వావివరుసలు లేని స్వేచ్చాశ్చంగారం); హరి హరి= కృష్ణ కృష్ణా! (వినరాని మాటలు చెవిని పడినప్పుడు 
హరి హరి! అని భగవన్నామ స్మరణం చేయటం పరిపాటి); మనమునన్‌= మనస్సులో; తగవు= న్యాయం (వావివరుస); 
ఊహింపక= యోచించక; నన్నున్‌+పలుకుట= నాతో (ఈవిధంగా) మాట్లాడటం; నీకున్‌= నీకు; ఉచితమె= తగునా? 


తాత్సర్యం: “ఓహో! ఈ విధంగా ధర్మానికి కీడు చేసే పలుకులు పలకటం నీకు తగునా! విచ్చలవిడి శృంగారం 
దోషం కాదా? హరి హరి! ఎంతటి మాట వినవలసి వచ్చింది? సీ మనస్సులో (0 మాత్రం న్యాయం (వావివరుస) 
ఆలోచించక ఈ విధంగా మాటాడటం నీకు తగునా? 


విశేషం: ఊర్వశి వివరించిన (ప్రణయవేదాంతం ప్రపంచవాజ్మయంలో అచ్చటచ్చట విశిష్టతను రూపొందించుకొన్నది. అర్వాచీన 
పారశీక వాజ్మయంలో ఉమరుఖయ్యాము ఊర్వశికి పొట్టితమ్ముగు[ర్ర. మనుచరిత్రంలోని వరూధిని ఊర్వశికి చిన్నారి చిట్టి 
చెలెలే కదా! 


ఊర్వశి యర్జ్హును నపుంసకునిగా శపించుట 


వ. జగంబులు పుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన నెగ్గు లేదు; నేను 
గర్మభూమిని జనియించితి; సత్మర్మపరుండ నైన నాకు నిచ్చటి యాచారం బుచితంబు గాదు; మదీయ 
వంశకర్త యైన పురూరవునకు€ బత్నివైన కారణంబునను, బురందరునకు. బరిచర్య యొనర్గుటం జేసియు 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 165 


నాకు జనని వగుట సందియంబు లేదు; తల్లీ! నన్నుం బుత్రవాత్సల్యంబునం జూడు' మనిన 
మదనబాణపీడితయై కోపారుణిత నయనంబుల నర్గునుం జూచి యూర్వశి 'యేను గామించి వచ్చిన నా 
మనోరథంబు విఫలంబు. జేసిన వాండవు; నీవు మర్త్యలోకంబున మానవర్ణితుండవై మానినీమధ్యంబున 
నపుంసకుండవై యుండు మని శాపం బిచ్చి నిజగృహంబునకు( జనియె; నంత. బ్రభాత సమయంబున 
దద్వృత్తాంతం బంతయు విని సురపతి కొడుకున కిట్లనియె. 365 


ప్రతిపదార్థం: జగంబులు= లోకాలు; పుట్టింపను= సృష్టించటానికి; మనుపను= కాపాడటానికి; సమయింపను= లయించటానికి; 
కర్తలు+ఐన= చేసేవారైన; దేవతలకున్‌= స్వర్గలోకవాసులకు; ఎట్టు= ఏ విధంగా; నడచినన్‌= ్రవర్తించినప్పటికిని; ఎగ్గు= కీడు; 
లేదు= ఉండదు; నేను; కర్మభూమిని= కర్మ ప్రధానంగా కల భూమిలో; జనియించితి= పుట్టాను; సత్‌, కర్మ, పరుండను+ఐన= 
మంచి పనులు చేయటంలో నిష్టకలవాడినైన నాకున్‌; ఇచ్చటి= ఈ స్వర్గలోకంలోని; ఆచారంబు= సంప్రదాయం (పాటించటం); 
ఉచితంబు, కాదు= మంచిది కాదు; మదీయ, వంశ, కర్త+ఐన= నా వంశానికి నిర్మాత అయిన; పురూరవునకున్‌= 
పురూరవుడు అనే రాజుకు; పత్నివి+ఐన, కారణంబునను= భార్యవైన హేతువుచేతనున్నూ; పురందరునకున్‌= ఇంద్రుడికి; 
పరిచర్య= సేవలు; ఒనర్చుటన్‌+చేసియు= చేయటంచేతనున్నూ; నాకు; జననివి+అగుట= తల్లివి అవటం; సందియంబు, 
లేదు= సందేహంలేదు; తల్లీ!= ఓ జననీ! నన్నున్‌= నన్ను; పుత్ర వాత్సల్యంబునన్‌+చూడుము= పుత్రుల పట్ట ఉండే (ప్రేమతో 
చూడుము; అనినన్‌= అని అనగా; మదన, బాణ, పీడిత+ఐ= మన్మథుడియొక్క బాణాలచేత పీడించ బడిందై; కోప+అరుణిత, 
నయనంబులన్‌= ఆ(గ్రహంచేత ఎగ్రనైన కన్నులతో; అర్జునున్‌+చూచి= అర్జునుడిని చూచి; ఊర్వశి; ఏను= నేను; కామించి= 
వలపుకొని; వచ్చినన్‌= అరుదెంచగా; నా, మనోరథంబు= నా కోరిక; విఫలంబున్‌+చేసినవా(డవు= వ్యర్థం చేసినావు; నీవు; 
మర్త్య, లోకంబునన్‌= భూలోకంలో; మాన, వర్టితుండవు+ఐ= అభిమానం లేని వాడివై; మానినీమధ్యంబునన్‌= ఆడువారి 
మధ్య; నపుంసకుండవు+ఐ= మగతనంలేనివాడివై; ఉండుము; అని; శాపంబు+ఇచ్చి= శాపాన్ని ఇచ్చి; నిజ, గృహంబునకున్‌+ 
చనియెన్‌= తన ఇంటికివెళ్ళింది; అంతన్‌= అటుపిమ్మట; ప్రభాతసమయంబునన్‌= తెల్లవారటం కాగా; తద్‌+ వృత్తాంతంబు+ 
అంతయు= ఆ జరిగిన కథ అంతటిని; విని= ఆలకించి; సురపతి= దేవేంద్రుడు; కొడుకునకు= కుమారుడికి అంటే 
అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: సృష్టి స్థితి లయ శక్తులు కల దేవతలు ఎట్టా (ప్రవర్తించినా వారికి చెల్లుబాటు అవుతుంది. నేను 
'కర్మభూమి'లో జన్మించినవాడిని. సత్కర్మనిస్ట్రచేత తరింప గోరే వాడిని. నీవు మా వంశకర్త అయిన పురూరవుడికి 
భార్యవు. నా తండ్రి అయిన ఇంద్రుడికి పరిచారికవు. కావున నాకు జనయిత్రివి. నన్ను నీవు పుత్రవాత్సల్యంతో 
చూడుము తల్లీ!'- అని అర్జునుడు ఊర్వశితో చెప్పాడు. ఊర్వశికి కోపం వచ్చింది. మదనబాణపీడిత అయిన ఆమె 
నేను నిన్ను వలచి వస్తే నా కోరిక వమ్ము చేశావు. కాబట్టి నీవు భూలోకంలో నపుంసకుడివై, మానినీమధ్యంలో 
మానరహితుడివై ఉండుము” - అని శాపం ఇచ్చింది. ఆ రాత్రి జరిగిన సంగతులు తెల్లవారిన పిమ్మట దేవేంద్రుడు 
విని తన కుమారు డైన అర్జునుడితో ఇట్లా పలికాడు. 


విశేషం: అర్జునుడు తాను 'కర్మభూమి'లో జన్మించినట్టు ఊర్వశితో నొక్కి వక్కాణించాడు. భారతదేశాన్ని కర్మభూమిగా 
పలువురు అభివర్షించి ఉన్నారు. ఇచట 'కర్మభూమి' అంటే అంతరార్థ్ర మేమిటి? కర్మభూమి అంటే కర్మ చేసేభూమి అని 
అర్థం చెప్పితే కర్మ చేయని భూమి ఎక్కడైన ఉన్నదా? అని ఎదురు ప్రశ్న వస్తుంది. దీనికి అర్జునుడు ప్రయోగించిన తదుపరి 
వాక్యం 'సత్కర్మపరుండైన నాకు ఇచటి ఆచారంబు ఉచితంబు గాదు" అనే దాన్ని తోడు చేసికొని యోచించవలసి ఉన్నది. 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


'కర్మసిద్దాంతం” జగత్‌ |ప్రసిద్దమైనట్టిది. సత్కర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది. దుష్కర్మ ఆచరిస్తే పాపం వస్తుంది. కర్మఫలం 
అవశ్యం అనుభోక్తవ్యం' - అనేవి కర్మ సిద్దాంతం లోని మూలసూత్రాలు. కాబట్టి, కర్మ సిదాంతంలో నమ్మకం గల స్థలం 

అ ఠా ల ఠా ® 
“కర్మభూమి” - అని నిర్వచించవచ్చు. అర్జునుడు చెప్పినట్టు “కర్మభూమి” లో పుట్టి, కర్మసిద్ధాంతం పై నమ్మకం ఉన్న వారికి 
తరణోపాయం 'సత్కర్మ పరత్వమే”. 


క 'నీయట్టి దైర్యవంతుని । నే యుగముల నైనం గాన మెన్నండును; ధ 
ర్మాయత్తమతివి; మునులకు । నీ యింద్రియజయము గీర్తనీయము తండ్రీ! 366 


ప్రతిపదార్థం: తండ్రీ!= ఓ ప్రియకుమారా! (తండ్రి తన కొడుకును ప్రియమార 'తండ్రీ!' అని సంబోధించటం తెలుగులో 
అనుభవ ఆ(మేడితం); నీ+అట్టి, ధైర్యవంతునిన్‌= నీబోటి ధీరత్వం కలవాడిని; ఏ+యుగములన్‌+ఐనన్‌= ఏకాలాల్లోనైనా 
(యుగం దీర్భకాలానికి కాలమానం); ఎన్నండును= ఎప్పుడును; కానము= చూడం; (నీవు) ధర్మ+ఆయత్తమతివి= ధర్మానికి 
స్వాధీనమైన బుద్ది కలవాడివి; నీ+ఇంద్రియ, జయము= నీవు ఇంద్రియాలపై సాధించిన గెలుపు; మునులకు= మౌనంతో 
తపస్సు కావించే బుషులకు; కీర్త నీయము= పొగడతగింది. 


తాత్పర్యం: 'తండ్రీ! నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏకాలంలోకూడ చూడలేదు. నీవు ఇంద్రియాలపై 
సాధించిన విజయం బుషీశ్వరులు కూడ కీర్తించతగింది. 


తే. అనఘ! యూర్వశి యిచ్చిన యట్టి శాప | మనుభవింపంగ వలయు నీ కవనియందు; 
నింక మీ పదుమూండవయేండు సత్య । సరణి నజ్ఞాతవాసంబు సలుప వలయు. 367 


ప్రతిపదార్థం: అనఫఘు!= పాపరహితుడవైన ఓ అర్యునా!; ఊర్వశి+ఇచ్చిన+అట్టి, శాపము= ఊర్వశి ఇచ్చిన శాపం; 
నీకు+అనుభవింపంగవలయున్‌= నీకు అనుభవించక తప్పదు; అవనియందున్‌= భూలోకంలో; ఇంక= ఇకమీద; మీ, పదుమూండవ, 
ఏండు= (మీరు చేసిన ప్రతిజ్ఞలోని) పదమూడవ సంవత్సరం; సత్యసరణిన్‌= సత్యాన్ని పాటించే పద్దతిని బట్టి; అజ్ఞాతవాసంబు= 

Sy ఠా ల జ 
ఇతరులకు తెలియనట్టి నివాసచర్య; సలుపవలయున్‌= నెరవేర్చాలి. 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ అర్జునా! ఊర్వశి ఇచ్చిన శాపం భూలోకంలో నీవు అనుభవించక తప్పదు. మీరు 
అన్నమాట (ప్రకారం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది కదా! 


వ. _ అక్కాలంబున నీవు షండరూపంబున(బ్రచ్చన్నుండవై, రాజకన్యకలకు నృత్యంబు గణిపుచుంది, తదంత్యంబున 
శాపమోక్షంబు వడయు' మని యనుగ్రహించిె; 'నీ యాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురిత విముక్తు 
లగుదు' రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 368 


ప్రతిపదార్థం: ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో; ఈవు; షండ, రూపంబునన్‌= నపుంసక ఆకృతితో; ప్రచ్చన్నుండవై= 
ఇతరులకు తెలియనట్టి వాడివై; రాజ కన్యకలకు= రాజుగారి పుత్రికలకు; నృత్యంబున్‌= నాట్యాన్ని; కణపుచుండి= నేర్పుచుండి; 
తద్‌+అంత్యంబునన్‌= ఆ పదమూడవ సంవత్సరం చివర; శాపమోక్షంబు= శాపంనుండి విముక్తి; పడయుము= పొందుము; 
అని; అనుగ్రహించెన్‌= దయ చూపించాడు; ఈ, ఆఖ్యానంబు= ఈ కథ; విన్న= వినిన; పుణ్యపురుషులు= మంచివారు; 
సకల, దురిత, విముక్తులు+అగుదురు= అన్ని పాపాల నుండి నిష్కృతి చెందుతారు; అని= అంటూ;చెప్పి;వైశంపాయనుండు= 
వైశంపాయను డనే బుషి జనమేజయునకు= జనమే జయుడనే మహారాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 167 
తాత్పర్యం: ఆ సమయంలో నీవు నపుంసకరూపంలో మారువేషంతో రాజకన్యలకు నాట్యం నేర్పుతూ ఉంటావు. 
ఆ గడువు తీరగానే శాపవిమోచనం కలుగుతుంది'- అని ఇంద్రుడు అర్జునుడిపై దయ చూపాడు. “ఈ కథ విన్న 
పుణ్యపురుషులు సమస్తపాపాలనుండి విముక్తులు కాగల'రని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. 


విశేషం: వైశంపాయనుడు వేదవ్యాస మహర్షి శిష్యుడు, వ్యాసుడు భారత ఇతిహాసాన్ని (వ్రాసిన మహనీయుడు. అతడు 
పాండవులకు కౌరవులకు సమకాలీనుడు. భారత కథలో విశిష్ట భూమిక నిర్వహించినవాడు. మహాభారతయుద్దం అయిన 
తర్వాత వ్యాసమహర్షి భారతకథను ఎనిమిదివేల శ్లోకాలతో రచించాడు. దానికి జయ” మని పేరు. తదుపరి వ్యాసశిష్యులు 
ఐదుగురు వైశంపాయనుడు, సుమంతుడు, పైలుడు, జైమిని, శుకుడు పంచభారతాలు (వ్రాశారు. వైశంపాయన మహర్షి 
(వ్రాసిన భారతం ఇరవైనాలుగు వేల శ్లోకాలు కలది. జనమేజయుడు చేసిన సర్పయాగంలో పఠించబడింది. (ప్రధాన శ్రోత 
జనమేజయుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షితుడి పుత్రుడు జనమేజయుడు. 
జనమేజయుడు చేసిన సర్పయాగంలో వైశంపాయనమహర్షి తన భారతాన్ని వినిపించాడు. తర్వాత నైమిశారణ్యంలో శౌనకాది 
మహర్షులకు ఉ(గ్రశ్రవసుడు అనే సూతుడు ఏకలక్షన్టోక సంభృతమైన మహేతిహాసం మహాభారతాన్ని వినిపించాడు. నైమిశారణ్యంలో 
కులపతి శౌనకుడు పన్నెండేండ్లు సత్రయాగం నిర్వహించాడు. అచటి ప్రధాన(శ్రోతలు శౌనకాదిమహర్చులు. మహాభారత 
ప్రోక్రసూతుడు ఉగ్రశ్రవసుడు. అందువలనే మహాభారతంలోని ఆశ్యాసారంభాల్లో “'అక్కథకుండు శౌనకాది మహామునులకుం 
జెప్పె'. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె'- అనే వాక్య విశేషాలు కనిపిస్తాయి. 


సీ, వజ్రాస్త్ర మాదిగా వరదుండై వివిధ ది । వ్యాస్తముల్‌ పార్టున కమర నిచ్చి, 
తత్ర్రయోగంబులు6 దద్రహస్యంబులు. । దన్నివర్తనములు6 దడయ కపుడ 
దయ నుపదేశించి 'దారుణాహవములం । దవిజేయ వీర్యుండ వగుము పేర్చి 
నని మహాసౌహార్టు(డై చిత్రసేను(డన్‌ | గంధర్వపతితోడ గారవమున 


ఆ. వజ్రధరుండు గీతవాద్యనృత్యంబులు । గటివ( బంచెం బార్లు గడంగి, యిట్టు 
జ్‌ థ ల 
లమరనాథునొద్ద నర్జునుం డుండ నే । నేడు లరిగె నిట మహీతలమున. 369 


ప్రతిపదార్థం: వజ్రధరుండు= దేవేంద్రుడు; వజ్ర+అస్తము+ఆదిగా= వజ్ర మనే అస్త్రం మొదలుగా; వరదుండు+ఐ= కోరికలను 
ఇచ్చేవాడై; వివిధ, దివ్య+అ(స్తముల్‌= పెక్కుదివ్యాలైన అస్త్రాలు; పార్టునకు= అర్జునుడికి; అమరన్‌+ఇచ్చి= అనువయ్యేటట్టు 
ఇచ్చి; తద్‌+ప్రయోగంబులున్‌= వాటి అనుసంధానాలు; తద్‌+రహస్యంబులున్‌= అందలి లోగుట్టు; తద్‌+నివర్తనములున్‌= 
వాటి ఉపసంహారాలు; తడయక= ఆలస్యంలేకుండ; అపుడు+అ= అపుడే; దయన్‌= కరుణతో; ఉపదేశించి= నేర్పి; దారుణ+ 
ఆహవములందు= ఘోరయుద్దాలలో; పేర్మిన్‌= గౌరవంతో; అవిజేయ, వీర్యుండవు+అగుము= జయింపరాని బలం కలవాడివి 
కమ్ము; అని= అని చెప్పి; మహా, సౌహార్దుండు+ఐ= గొప్ప సుహృద్భావం కలవాడై; చిత్రసేనుండు+అన్‌= చిత్రసేనుడు అనే పేరు 
గల; గంధర్వపతితోడన్‌= గంధర్వరాజుతో; గారవమునన్‌= గొప్పగా; గీత, వాద్య, నృత్యంబులు= పాటలు, జం|త్రాలు, 
నృత్యాలు అంటే సంగీతశాస్తం (గీతం చ వాద్యం చ నృత్యం చ సంగీతమ్‌); పార్టున్‌= అర్జునుడిని; కడంగ= పూని; కజపన్‌+ 
పంచెన్‌= నేర్పటానికి నిర్దేశించాడు; ఇట్టులు= ఈ విధంగా; అమరనాథు+ఒద్దన్‌= దేవేంద్రుడి దగ్గర; అర్జునుండు+ ఉండన్‌= 
అర్జునుడు ఉండగా; ఇట= ఇక్కడ; మహీతలమునన్‌= భూలోకంలో; ఏను+ఏండులు= ఐదు సంవత్సరాలు; అరిగెన్‌= 
గడచిపోయాయి. 


తాత్పర్యం: దేవేంద్రుడు వజ్రాస్తం మున్నగు దివ్యాస్రాలను అర్జునుడికి అనుగ్రహించాడు. ఆ అస్త్రాల ప్రయోగ 
విధానాలు, అందలి లోగుట్టులు, వాటి ఉపసంహార మార్గాలు అన్నిటిని దయతో వెనువెంటనే ఉపదేశించాడు. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఘోరసం[గ్రామాలలో జయించరాని బలంతో విక్రమించుము”- అని దీవించి గొప్ప సుహృత్‌భావంతో చిత్రసేనుడనే 
గంధర్వరాజుదగ్గర అర్జునుడు గీతవాద్యనృత్య విద్యలు నేర్చుకొనటానికి ఏర్పాటు చేశాడు. ఈ విధంగా దేవేంద్రుడి 
దగ్గర అర్జునుడు ఉండగా భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. 


విశేషం: అర్జునుడు స్వర్గలోకంలో గడిపిన కాలం భూలోకకాలమానం (ప్రకారం ఐదు సంవత్సరాలు. మూలంలో ఇట్లా ఉన్నది 
- “గృహీతాస్తస్తు కౌంతేయో, భ్రాత్ధాన్‌ సస్మార పాండవః | పురందర నియోగాచ్చ పంచాబ్దమవసత్‌ సుఖీ॥” (సం. 3.45.5) 
ప్రాచీన భారతీయ వాజ్మయం దేవమానం వేరు, భూలోకకాలమానం వేరు- అని నిర్దుష్టంగా నిర్ణయించి చెప్పింది. నేడు విజ్ఞాన 
శాస్త్రజ్ఞులు రోదసీయానయుగంలో భూలోక కాలమానం వేరు, రోదసీ కాలమానం వేరు- అని చెప్తున్నారు. ఇది సామాన్యుల 
మేధకు అందే యోచన కాదు. 


వ. అంత నొక్కనాండు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణపూజితుండై సురేంద్రుతో 
నేకాసనంబున నున్న యర్జునుం జూచి యాశ్చర్యం బంది యింద్రున కిట్లనియె. 370 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఒక్కనాండు= ఒకానొక దినం; రోమశుండు+అను= రోమశు డనే పేరున్న; మహా, 
ముని= గొప్పబుషి ఇం|(ద్రు+ఒద్దకు, వచ్చి= ఇం(ద్రుడి కడకు వచ్చి; సుర, గణ, పూజితుండు+ఐ= దేవతల సముదాయంచేత 
అర్భించబడినవాడై; సురేంద్రుతోన్‌= దేవేంద్రుడితో; ఏక+ఆసనంబునన్‌= ఒకే పీఠంపై; ఉన్న= ఉన్నట్టి; అర్జునున్‌+చూచి= 
అర్జునుడిని చూచి; ఆశ్చర్యంబు+అంది= అచ్చెరువు పొంది; ఇంద్రునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: తరువాత ఒకానొక రోజు రోమశుడు అనే గొప్పముని ఇంద్రునికడకు వచ్చాడు. రోమశుడిని దేవతలందరు 

అర్చించారు. దేవేంద్రుడితో పాటు అర్జాసనంపై ఆసీనుడై ఉన్న అర్జునుడిని చూచి, ఆశ్చర్యం పొంది, ఇంద్రుడితో 
ఈ రూ ర జవ 

రోమశుడు ఈ విధంగా పలికాడు. 


క. “కోరి యనేకయుగంబు ల । పారతపోయుక్తు లైనవారికి. బడయన్‌ 
దూరము నీ సభ, మట్‌ నీ । కారుణ్యం బంతకంటెం గడు ద వ్వెందున్‌. 371 
ప్రతిపదార్థం: కోరి= అభిలషించి; అనేక, యుగంబులు= పెక్కు యుగాలు; అపార, తపస్‌+యుక్తులు+ఐన వారికిన్‌= 


మితిలేని తపస్సుతో కూడినవారికి; నీ, సభ= నీసభ; పడయన్‌+దూరము= పొందటానికి దూరమైనది; మణి= ఆపైన; నీ, 
కారుణ్యంబు= నీ దయ; ఎందున్‌= ఎచటనైనను; అంతకంటెన్‌= దానికంటె కూడ; కడు= మిక్కిలి; దవ్వు= దూరం. 


తాత్సర్యం: పెక్కుయుగాలు కోరి దీక్ష వహించి గొప్పతపస్సు చేసినవారు కూడ నీ కొలువుకూటం చేరుకోలేరు. 
అది వారికికూడ సుదూరం. ఒకవేళ ఇంత సుదూరమైన నీ కొలువుకూటం చేరుకొన్నా నీదయ సంపాదించటం 
అంతకంటె కష్టం. 


వ. అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీ రెండవమూర్తియుంబోలె నున్న యిమ్మనుజుం డెందులవా( 
డెవ్వం డనిన నమ్మునీంద్రునకు దేవేంద్రుం డిట్లనియె. 372 


ప్రతిపదార్థం: అట్టియందు= అట్టిది ఆ విధంగా ఉంటే, (నీ సభ దుర్లభం, నీదయ అంతకంటె దుర్లభం)- అట్టిదానిలో; 
నీతోన్‌+ఒక్కటన్‌= నీతోపాటు ఒకటిగా; ఏక+ఆసనంబు= ఒకే పీఠం; ఎక్కి= అధిరోహించి; నీ, రెండవ, మూర్తియున్‌, పోలెన్‌= 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 169 


నీ రెండవ స్వరూపంవలి; ఉన్న= ఉన్నటువంటి; -ఈ+మనుజుండు= ఈ మానవుడు; ఎందులవాండు= ఎక్కడివాడు?; ఎవ్వండు= 
ఎవడు?; అనినన్‌= అని అడుగగా; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ బుషివరేణ్యుడికి; దేవ+ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అటువంటి స్థితిలో, నీతోపాటు నీ అర్జాసనం ఎక్కి నీ రెండవ మూర్తియా? అన్నట్టు తోచే ఈ 
మానవుడు ఎవడు? ఎక్కడివాడు?'- అని అడుగగా, ఆ మునిశ్రేష్టునికి దేవేంద్రుడు ఇట్టా బదులు పలికాడు. 


క. 'నరు( డను మహర్షి యీతండు | నరలోకమునందు( బుట్టె నా యంశమునన్‌ 

గురుమతి. గౌంతేయుండు, భా । సుర తేజు. డుపేంద్రసఖుండు సువ్వె! మునీంద్రా! 373 
ప్రతిపదార్థం: ముని+ఇం[ద్రా!= మునులలో శ్రేష్టుడవైన రోమశా!; ఈతండు= నా అర్జాసనంలో ఉన్న ఈ మనుజుడు; నరుండు 
+అను, మహర్షి= నరుడు అనే పేరుకల గొప్ప బుషి నా, అంశమునన్‌= నాపాలు పంచుకొని; నర, లోకమునందున్‌+పుట్టెన్‌= 


నరలోకంలో జన్మించాడు; గురుమతిన్‌= గొప్పమేధతో; కౌంతేయు(డు= కుంతీదేవి కుమారుడు; భాసుర, తేజుండు= గొప్ప 
తేజస్వి; ఉపేంద్ర, సఖుండు= విష్ణుదేవుడికి మిత్రుడు; సువ్వె!= సుమా!; 


తాత్సర్యం: 'ఓ రోమశ మహర్షీ! ఇతడు నరుడనే మహర్షి భూలోకంలో నా అంశతో జన్మించినవాడు. ఇతడు 
మేధావి. కుంతీపుత్రుడు, గొప్ప తేజస్వి, విమ్ణుదేవుడి మిత్రుడు. 


తరలము. 
శివుండు వీనికి బ్రీతుండై దయ సేసె. బాశుపతాస్త్ర మా 
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిం; 
దివిరి యూత(డు మత్రియంబుగ దేవకార్యము దీర్వంగా 
సవినయస్థితి నున్నవాడు నిజప్రతాపబలోన్నతిన్‌. 374 


ప్రతిపదార్థం: శివుడు= పరమేశ్వరుడు; వీనికిన్‌= ఈ అర్జునుడికి; ప్రీతుండు+ఐ= ప్రీతిని పొందినవాడై; పాశుపత+అ(స్తమున్‌= 
పాశుపతం అనే అస్త్రాన్ని; దయ+చేసెన్‌= అనుగ్రహించాడు; దివిజ, ముఖ్యులతోడన్‌= దేవతా నాయకులతోకలసి; ఏనును= 
నేనుకూడ; దివ్య, బాణములు= అస్త్రాలను; ఇచ్చితిన్‌= ఇచ్చాను; తివిరి= పూనికతో; ఈతండు= ఇతడు; (ఈ అర్జునుడు); 
నిజ, ప్రతాప, బల+ఉన్నతిన్‌= తన యొక్క పరాక్రమంతో కూడిన బలంయొక్క అతిశయంచేత; మత్‌+(ప్రియంబుగ= నా 
ప్రీతికొరకు; సవినయ స్థితిన్‌= వినయ భావంతో; దేవకార్యము= దేవతలకు ప్రయోజనకరమైన పనిని; తీర్చంగా= నెరవేర్చటానికి; 
ఉన్నవాండు= సంసిద్దుడై ఉన్నాడు. 


తాత్పర్యం: పరమేశ్వరుడు ఈ అర్జునుడిని అనుగ్రహించి పాశుపతా(స్తాన్ని ప్రసాదించాడు. నేనును, 
దిక్సాలకులతోపాటు ఈతడికి దివ్యాస్రాలు ఒసగి ఉన్నాను. ఇప్పుడు ఈతడు తన పరాక్రమ బలోన్నతిచేత నా 
సంతోషంకొరకు దేవతలకు ప్రయోజనకరమైన కర్తవ్యాన్ని సవినయంగా నెరవేర్చనున్నాడు. 


విశేషం: నన్నయ మహాకవి సాధించిన సంస్కృతాంధ్ర భాషలలోని ఛందస్సుల సమన్వయానికి తరలం గీటురాయి అని 
చెప్పవచ్చును. తరలంలో నాలుగు పాదాలు ఉంటాయి. (ప్రతిపాదంలో న - భ- ర- స -జ -జ - గ అనే గణాలు ఉంటాయి. 
ప్రాస నియమం ఉన్నది. (ప్రాసయతి చెల్లదు. ప్రతి పాదంలోనూ 1-12 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముత్యాల సరాల ఛందస్సును నవయుగ కవిచక్రవర్తిగా ఆధునికులు కీర్తిస్తున్న శ్రీ గురజాడ అప్పారావుగారు (క్రొంగ్రొత్తగా 

ప్రచారంలోనికి తెచ్చి ఉన్నారు. 'ముత్యాలసరాలు' తొలి మూడు పాదాలలో 3 మా(త్రలు+4 మా(త్రలు రెండు మార్చు 

ఉంటాయి; నాల్లవపాదం అసంపూర్ణంగా ఉంటుంది. తరళం (ప్రతిపాదం ఒక 'ముత్యాలసరం' అని అభిజ్ఞాలు గుర్తించవలసి 
ఉంటుంది. 

వ.  మభఖియు వసుమతీ ఖాత గర్వితులైన సగరసుతులం దనదృష్టితీవ్ర దహనంబునం జేసి దహించిన కపిలుం 
డను మహాముని నారాయణుండయ్యె; నట్టి నరనారాయణు లాదిమునులు జగదుపకారులు జగతీ 
భారావతరణ కారణులై దైత్యదానవవధార్థంబు మర్త్యంబునం బుట్టినవారు గావున. 375 

ప్రతిపదార్థం: మజియు= అదియునుగాక, వసుమతీ, ఖాత, గర్వితులు+ఐన= భూమిని త్రవ్వటం చేత మదించిన; సగర, 
సుతులన్‌= సగరుడియొక్క కొడుకులను; తన, దృష్టి, తీవ్ర, దహనంబునన్‌+చేసి= తనయొక్క చూపు లనే తీవ్రమైన 
అగ్నిచేత; దహించిన= కాల్చిన; కపిలుండు+అను, మహాముని= కపిలు డనే పేరు కల గొప్పబుషి నారాయణుండు+అయ్యెన్‌= 
నారాయణుడనే ముని అయ్యాడు; అట్టి; నరనారాయణులు= నరుడున్నూ, నారాయణుడున్నూ; ఆది, మునులు= తొల్లిటి 
బుషులు; జగత్‌+ఉపకారులు= లోకానికి మేలు చేకూర్చేవారు; జగతీ భార+అవతరణ, కారణులు+ఐ= లోకంయొక్క 
బరువును తీర్చటానికై జన్మించిన హేతువు కలవారై; దైత్య, దానవ, వధ+అర్థంబు= దైత్యులను, దానవులను సంహరించటం 
కొరకు; మర్హ్యంబునన్‌= భూలోకంలో; పుట్టినవారు= జన్మించినవారు; కావునన్‌= కాబట్టి. 

తాత్సర్యం: భూమిని పాతాళంవరకు తొలచటంచేత గర్వం చెందిన సగరసుతులను తన వాడి చూపుల అగ్నిచేత 

కాల్చివేసిన కపిలు డనే గొప్పముని నారాయణు డయ్యాడు. అట్టి నరనారాయణులు ఆదిబుషులు. వారు 

విశృశ్రేయస్సును ఒనగూర్చేవారు; దైత్యులను, దానవులను వధించి, భూభారాన్ని తీర్చటానికై అవతరించిన 
కారణజన్ములు. 

క, దేవతలకు నపకారము । గావించిన యన్నివాతకవచుల. బాతా 
ళావాసుల దానవుల మ । హావీరుండు వీ6 డభేద్యు. డై వధియించున్‌.” 376 

ప్రతిపదార్థం: దేవతలకున్‌+అపకారము, కావించిన= స్వర్గవాసులకు కీడు చేసిన; ఆ+నివాత, కవచులన్‌= ఆ నివాత కవచులు 

అనే వారిని; పాతాళ+ఆవాసులన్‌= పాతాళంలో నివసించే వారిని; దానవులన్‌= రాక్షసులను; మహా, వీరుండు= గొప్ప 
యోధుడు; వీ(డు= ఇతడు (ఈ అర్జునుడు); న+భేద్యు(డు+ఐ= జయించబడనివాడై; వధియించున్‌= చంపుతాడు. 
తాత్సర్యం: దేవతలకు కీడు చేసిన రాక్షసులు, పాతాళంలో నివసించేవారు అయిన ఆ నివాతకవచులను మహావీరుడైన 

ఈ అర్జునుడు అజేయుడై సంహరించగలడు.” 

వ. అని తత్ర్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కిట్లనియె “మునీంద్రా! నీవు మర్త్యలోకంబునకుం బోయి 
ధర్మజుం గని యతనికిం దత్సహోదరులకు సంతోషంబుగా నా యొద్దం బార్జుండున్న కుశలవార్త 
యెజింగించి, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల నోర్టునట్టి దివ్యాస్తంబులు వడసె, నతండు మీ యొద్దకు వేగంబ 
వచ్చు, వగవకుండుం డని చెప్పి నా వచనంబున ధర్మజు నఖిలతీర్ణసేవ సేయం బంపు; మట్లయిన 
నపేతదురితుండై యఖిల మహీరాజ్యంబు వడయు; నతండు తీర్జాభిగమనంబు సేయునపుడు నీ వాతనికి 
సహాయుండవు గిమ్మని యింద్రుండు రోమశుం బనిచె; నిట ధృతరాస్తుం డర్జును దివ్యాస్తలాభంబు. 
బారాశర్యువలన నెటింగి పరమవ్యాకులహృదయుండై సంజయున కిట్లనియె. 377 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 171 


ప్రతిపదార్థం: అని; తద్‌+ప్రభావంబు= ఆతడి (అర్జునుడి) మహిమ; చెప్పి; ఇం(ద్రుండు= ఇంద్రుడు; రోమశునకు+ఇట్టు+అనియె; 
ముని+ఇం|ద్రా!= బుషులలో (్రేష్ణుడవైన వాడా!; నీవు, మర్త్య, లోకంబునకున్‌+పోయి= భూలోకానికి వెళ్ళి; ధర్మజున్‌+కని= 
ధర్మరాజును చూచి; అతనికిన్‌= అతడికిన్నీ; తద్‌+సహోదరులకున్‌= ఆతడి సోదరులకున్నూ; సంతోషంబుగాన్‌= సంతోషం 
కలిగేట్లుగా, పార్షుండు= అర్హునుడు; నా, ఒద్దన్‌= నా దగ్గర; ఉన్న= ఉన్నట్టి; కుశలవార్త= క్షేమసమాచారం; ఎటింగించి= తెలిపి; 
(3) థి జ లు Vas స్‌ అవి యి 
భీష్మ, (ద్రోణ, కర్ష+ఆది, వీరులన్‌= భీష్ముడు, (ద్రోణుడు, కర్ణుడు మున్నగు శూరులను; ఓర్భు+అట్టి= జయించే; 
దివ్య+అ(స్తంబులు= దివ్యమైన బాణాలు; పడసెన్‌= పొందాడు; అతండు= అతడు (అర్జునుడు); మీ+ఒద్దకు= మీకడకు; 
వేగంబు+అ, వచ్చు= శీఘ్రమే రాగలడు; వగవక+ఉండుండు= దుఃఖించ వద్దు; అని, చెప్పి= అని పలికి; నా వచనంబునన్‌= 
నా మాట చొప్పున; ధర్మజున్‌= ధర్మరాజును; అఖిల, తీర్ణ, సేవ+చేయన్‌+పంపుము= సమస్తములైన పుణ్య, క్షేత్రాలు 
దర్శించటానికి పంపుము; అట్టు+అయినన్‌= ఆ విధంగా చేస్తే; అపేత, దురితుండు+ఐ= పోగొట్టుకొన్న పాపాలు కలవాడై, 
అంటేపాపాలు పోయినవాడై; అఖిల, మహీ, రాజ్యంబు= సమస్తభూరాజ్యం; పడయున్‌= పొందగలడు; అతండు= ఆ 
ధర్మరాజు; తీర్థ+అభిగమనంబు+చేయునపుడు= పుణ్యక్షేత్రాలకు యా(త్రలు చేసేటప్పుడు; నీవు+అతనికి= నీవు ఆ ధర్మరాజుకు; 
సహాయుండవు కమ్ము= సాయం చేయుము; అని= అని చెప్పి; ఇంద్రుండు= ఇంద్రుడు; రోమశున్‌= రోమశమునిని; పనిచెన్‌= 
నియోగించాడు; ఇట= ఈ భూలోకంలో; అర్జును, దివ్య+అ(స్త, లాభంబున్‌= అర్జునుడి దివ్యాలైన అ(స్రాల సంపాదన; 
పారాశర్యువలనన్‌= వ్యాసుడి వలన; ఎటింగి= తెలిసికొని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; పరమ, వ్యాకుల హృదయుండు+ఐ= 
మిక్కిలి కలవరపాటు చెందిన హృదయం కలవాడై; సంజయునకు= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆవిధంగా నరనారాయణుల మహిమ వివరించి, ఇంద్రుడు రోమశునితో ఇట్టా అన్నాడు: 'మునీంద్రా! 
నీవు భూలోకానికి వెళ్ళి ధర్మరాజును చూచి అతడికి, అతడి తమ్ములకు సంతోషం కలిగేటట్టు నా ఒద్ద అర్జునుడు 
కుశలంగా ఉన్న వార్త తెలిపి- అర్జునుడు భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులను జయించగల దివ్యా(స్రాలు పొందాడు. 
అతడు మీ దగ్గరికి శీఘ్రంగా రాగలడు. చింతించవద్దు' అని చెప్పుము. నా మాటగా చెప్పి నీవు ధర్మరాజును 
తీరయాత్రలు చేయ నియోగించుము. అట్లా చేస్తే అతడు పాపరహితుడై తిరిగి సమస్త భూరాజ్యం పొందగలడు. 
అతడు తీర్థయాత్రలు చేసేటప్పుడు నీ వాతనికి సహాయుడివై ఉండుము" అని ఇంద్రుడు రోమశుడిని ఆదేశించాడు. 
ఇక్కడ, భూలోకంలో ధృతరాష్ట్రుడు వ్యాసుడివలన అర్జునుడు దివ్యాస్రాలు సంపాదించాడని తెలిసికొని మిక్కిలి 
కలవరపాటు చెంది, సంజయుడితో ఇట్టా అన్నాడు. 


సీ.  'సురసమూహంబుతో సురరాజు నోడించి । ఖాండవం బెక్కటి కాల్టియున్న 
వీరున, కఖిలాబ్ధివతవసుంధర6 గల । రాజుల నోర్టి పరాక్రమమున 
నగ్రజు రాజసూయాధ్వర మనిచిన | యధికసమర్షున, కర్టునునకుం 
బ్రబలసింహమునకు. బక్కెర వెట్టిన । యట్లు దేవతలు నెయ్యంబుతోడం 


ఆ. బరముందొట్టి పాశుపత మాదిగా దివ్య । శరము లిచ్చి రట్టె! శౌర్య మెసంగ 
నట్టి నరుడు యోధుండై యున్న పాండవ । వరుల జెనయు నంత వారు€ గలరె? 378 


ప్రతిపదార్థం: సుర, సమూహంబుతోన్‌= దేవతల సముదాయంతో; సురరాజున్‌= దేవేంద్రుడిని; ఓడించి; ఖాండవంబు= 
ఖాండవమనే పేరుకల అడవిని; ఎక్కటి= ఒంటరిగా; కాల్చి, ఉన్న= దహించి+ఉన్న; వీరునకు= శూరునకు; అఖిల+అబ్ది, వృత, 
వసుంధరన్‌+కల= సమనస్తసముద్రాలచేత చుట్టుకొనబడిన భూమిలో ఉన్న; రాజులన్‌+ఓర్చి= రాజులను జయించి; 


కు! శ్రీమదాంధ్ర మహాభారతము 


పరా(క్రమమునన్‌= శౌర్యంతో; రాజసూయ+అధ్వరము+అనిచిన= రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించిన; అధిక, సమర్దునకున్‌= 
గొప్పు శక్తి కల అర్జునుడికి; ప్రబల, సింహమునకున్‌= గొప్ప బలం కల సింహానికి; పక్కెర, పెట్టిన+అట్టు= కవచం తొడిగినట్టు; 
నెయ్యంబు తోడన్‌= స్నేహంతో; పరమున్‌ తొట్టి= పరమశివుడు మొదలుగా గల దేవతలు; పాశుపతము+ఆదిగా= పాశుపతం 
మొదలైన; దివ్య, శరములు= దివ్యా(స్రాలు; శౌర్యము+ఎసంగన్‌= పరా(క్రమం ప్రజ్వలించేటట్టుగా; ఇచ్చిరి+అట్ట= ఇచ్చారుకదా!; 
అట్టి, నరుండు= అటువంటి అర్జునుడు; యోధు(డు+ఐ+ఉన్న= వీరుడై ఉంటే; పాండవ, వరులన్‌= (శ్రేష్టులైన పాండవులను; 
చెనయు+అంతవారున్‌= ఎదిరించేవారు; కలరె= ఉన్నారా! 


తాత్సర్యం: అర్జునుడు సురసేనాసమేతుడైన దేవేంద్రుడిని ఓడించి, ఖాండవవనాన్ని ఒంటరిగా దహనం చేశాడు. 
సము[ద్రాలచేత చుట్టబడిన భూమండలంలో ఉండే రాజులను అందరిని జయించి ధర్మరాజుచేత రాజసూయయాగాన్ని 
మిక్కిలి సామర్థ్యంతో నిర్వహింపజేశాడు. నైసర్గికంగా గొప్ప బలం కల సింహానికి కవచం తొడిగి (కవచంతో) 
సత్కరించినట్లు పరమశివుడితో పాటు దేవతలు అందరు పాశుపతం మున్నగు దివ్యబాణా లిచ్చి అర్జునుడిని 
సమ్మానించారు కదా! అట్టి శౌర్యధురంధరుడు యోధుడై ఉండగా ఇక పాండవులను మార్కొనేవారు ఎవరుంటారు? 


విశేషం: పక్కెర పెట్టటం: మంచి గుర్రాలకు, పట్టపుటేనుగులకు రత్నాంబరాలు, ఆభరణాలతో కూడిన కంచుకం తొడిగి 
అలంకరించటం పరిపాటి. ఆరీతిగా ప్రభువులు గుర్రాలకు పట్టపుటేనుగులకు 'పక్కెర వెట్టినట్టు', దేవతలు అర్జునుడికి 
దివ్యాస్రాలు సమకూర్చారు. అసలే అర్జునుడు తేజస్వి. ఇక అతడికి పక్కెరను పోలిన దివ్యాస్రాలు సం(క్రమించాయి. మటి 
అతడికి పట్ట పగ్గాలుంటాయా? - అని ధృతరాష్ట్రుడి ఆవేదన. 


క. వారికి, ధర్మువు దప్పని । వారికి, దృఢవచను లైన వారికి, విమలా 
చారుల కెద్దియు6 బడయంగ । దూరమె, పాండవుల. బోలుదురె వీరు లొరుల్‌. 379 


ప్రతిపదార్థం: వారికి= ఆ పాండవులకు; ధర్మువు= ధర్మం; తప్పని వారికి; దృఢవచనులు+ఐనవారికి= గట్టి మాటలు 
కలవారికి అంటే సత్యసంధు లయిన వారికి; విమల+ఆచారులకు= నిర్మలమైన (ప్రవర్తన కలవారికి; ఎద్దియున్‌= ఏదయినను; 
పడయంగన్‌= పొందగా; దూరమె= దూరమా? అంటే ఏదయినను వారు కోరుకొన్నదానిని పొందటం అసాధ్యమా?; వీరులు= 
శూరులు; ఒరుల్‌= ఇతరులు; పాండవులన్‌= పాండవులను; పోలుదురె= సరిపోలుతారా! 


తాత్పర్యం: పాండవులు ధర్మం తప్పనివారు; సత్యసంధులు; పరిశుద్ధమైన ప్రవర్తన కలవారు. కనుక వారు దేనిని 
కోరినా పొందగలరు. ఇతర వీరులు ఎవరైనాసరే పాండవులతో సరిపోలగలరా? 


వ. వారలతో విగ్రహించి దుర్యోధనుండు దనకు( దన బాంధవులకు సుహృజ్ఞనంబులకు హాని సేసికొనియె.380 


ప్రతిపదార్థం: వారలతోన్‌= ఆ పాండవులతో; విగ్రహించి= శత్రుత్వం వహించి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; తనకున్‌= 
తనకున్నూ; తన బాంధవులకున్‌= తన చుట్టాలకున్నూ; సుహృత్‌+జనంబులకున్‌= మి(త్రులైన జనులకున్నూ; హాని= కీడు; 
చేసికొనియెన్‌= తెచ్చిపెట్టుకొన్నాడు. 


తాత్సర్యం: అట్టి పాండవులతో విరోధం వహించి దుర్యోధనుడు తనకున్నూ, తన బంధుమిత్రులకున్నూ చేతులార 
కీడు తెచ్చి పెట్టుకొన్నాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 173 


ఆ. పర్వతములు వజ్రపాతాహతిని బోక | తక్కునేని, నింద్రతనయు దివ్య 
నిశితబాణతతుల నిశ్శేష మగునన(। బరుల సైన్య మెట్లు బ్రదుక నేర్చు? 381 


ప్రతిపదార్థం: పర్వతములు= కొండలు; వజ్ర, పాత+ఆహతిని= వజ్రాయుధంయొక్క తాకిడి దెబ్బవలన; పోక, తక్కునేనిన్‌= 
పగులకుండ నిలిచినప్పటికిని; ఇం(ద్ర. తనయు= అర్జునుడియొక్క; దివ్య నిశిత, బాణ, తతుల= దివ్యాలైన వాడి అయిన 
అమ్ముల సముదాయంచేత; నిళ్ళేషము+అగున్‌+అనన్‌= మిగులనివి అవుతాయని చెప్పితే; పరుల సైన్యము= శత్రుసేన; ఎట్టు= 
ఏ తీరుగా; (బ్రదుకనేర్చున్‌?= జీవించి ఉంటుంది? 


తాత్సర్యం: పర్వతాలు వజ్రాయుధం దెబ్బకు ఒకవేళ పగిలి పోకుండా ఉన్నప్పటికిని, అర్జునుడి దివ్యబాణ 

సముదాయాలచేత మిగులకుండా నశించిపోతాయి- అని అనగా, ఇక శత్రువులసేన ఎట్టా బ్రతుకుతుంది? 

వ. లయకాలోదిత సహస్రకరు కిరణంబులం జరాచరంబులు దప్తంబులగునట్లు పార్టు బాణంబులం జేసి 
దుర్యోధనాదులు దుస్పహతాపంబు. బొందుదు' రని దుఃఖితుం డైన ధృతరాష్తునకు సంజయుం 
డిట్లనియె. 382 


ప్రతిపదార్థం: లయకాల+ఉదిత, సహస్ర, కరు, కిరణంబులన్‌= ప్రళయ సమయంలో ఉదయించిన సూర్యుడియొక్క 
(సహ(స్రకరుడు= వేయిచేతులు గలవాడు) కిరణాలచేత; చర+అచరంబులు= కదిలేటివి, కదలనట్టివి; తప్తంబులు+అగునట్లు= 
మాడిపోయే విధంగా; పార్టు= అర్జునుడియొక్క; బాణంబులన్‌+చేసి= బాణాలచేత; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు 
మున్నగువారు; దుస్ఫహ తాపంబున్‌= సహించలేని బాధను; పొందుదురు= అనుభవిస్తారు; అని= అని చెప్పి; దుఃఖితుండు+ఐన= 
శోకం పొందినట్టివాడైన; ధృతరాషునకు; సంజయుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: (ప్రళయకాలంలో ఉదయించే సూర్యుడి వేడికిరణాలకు చరాచరాలన్నీ మాడిపోయేటట్టు, అర్జునుడి వాడి 
బాణాలకు దుర్యోధనాదులు సహించలేని బాధ పొందుతారు” - అని ధృతరాష్ట్రుడు దుఃఖించగా సంజయుడు ఇట్లా 
అన్నాడు. 
క. 'ఈసున దుర్యోధన దు । శ్యాసను లొగిం బాండవులకు సభలో నెగ్గుల్‌ 

సేసిన విని వారల నను । శాసింపక వగల. బొగుల. జనునే నీకున్‌? 383 
ప్రతిపదార్థం: ఈసునన్‌= అసూయతో; దుర్యోధన, దుశ్ళాసనులు+ఒగిన్‌= దుర్యోధనుడు, దుళ్ళాసనుడు పూనికతో; 
పాండవులకున్‌= పాండురాజుకొడుకులకు; సభలోన్‌= కొలువుకూటంలో; ఎగ్గుల్‌= అపకారాలు; చేసిన; విని= ఆలకించి; 


వారలన్‌= ఆ దుర్యోధన దుశ్చాసనులను; అనుశాసింపక= శిక్షించక; నీకున్‌= నీకు; వగలన్‌= దుఃఖంతో; పొగులన్‌+చనునే= 
బాధ పడటం తగునా? 


తాత్పర్యం: 'దుర్యోధన దుశ్ళాసనుల అసూయతో పాండవులకు నిండుసభలో కీడు చేయటం విని, వాళ్ళను 
శిక్షించకుండ, నీ విప్తుడు దుఃఖంతో బాధపడటం తగునా? 


విశేషం: 'శాసింపంగ వలవ దనంగం జనదే నీకున్‌- ఈ పాఠాంతరం కొన్ని (ప్రతుల్లో ఉన్నది. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నీయుపేక్షం జేసి దుర్యోధనుచేత దుర్జ్యూత పరాజితులై రాజ్యంబు విడిచి పాండవు లరిగి కామ్యకవనంబున 
నున్న, గృష్టుం డనేకరాజసమన్వితుండై వారి యొద్దకు వచ్చి నీ కొడుకులు సేసిన నికారంబునకుం 
గృష్టాపరిభవంబునకు దుఃఖితుండై కడు నలిగి, మీకు నెగ్గు సేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున 
ధర్మరాజు రాజ్యాభిషిక్తుం జేయుదు ననియు, రాజసూయంబు సేయు నాందింద్రప్రస్టంబుననైన విభూతికంటి 
విశేషవిభూతి గావింతు ననియు, ద్రుపద సృంజయ కేకయ ధృష్టద్యుమ్న బలదేవ సాంబ సాత్యకి ప్రభృతుల 

మక్షంబునం బలికి, సత్యసమయులైన పాండవులచేత సంరంభ నివారితుండై, పార్టుసారథ్యంబునకు( 

రితుం డయ్యె నని వింటిమి. 384 


స 
ల్రౌళ్ధి 
ప్రతిపదార్థం: నీ, ఉపేక్షన్‌+చేసి= నీ ఒప్పరికంవలన (అశ్రద్ద వల్ల); దుర్యోధనుచేత; దుర్జ్యూత, పరాజితులు+ఐ= దుష్టమైన 
జూదంలో ఓడించబడిన వారై; రాజ్యంబు, విడిచి= రాజ్యాన్ని వీడి; పాండవులు= పాండురాజు కొడుకులు; అరిగి= వెళ్ళి; 
కామ్యక, వనంబునన్‌+ఉన్నన్‌= కామ్యక మనే పేరుకల అడవిలో ఉండగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; అనేక, రాజ, సమన్వితుండు+ఐ= 
పెక్కుమంది రాజులతో కూడినవాడై; వారి+ఒద్దకున్‌= ఆ పాండవుల దగ్గరకు; వచ్చి= అరుదెంచి; నీ, కొడుకులు+చేసిన; 
నికారంబునకున్‌= మోసానికి; కృష్టా, పరిభవంబునకు= (ద్రౌపదికి జరిగిన అవమానానికి; దుఃఖితుండు+ఐ= చింతించినవాడై; 
కడు+అలిగి= మిక్కిలి కోపించి; మీకున్‌+ఎగ్గు+చేసిన= మీకు కీడు ఒనరించిన; దుర్యోధన+ఆదుల= దుర్యోధనుడు మున్నగు 
వారిని; దూషించి= నిందించి; గజ, పురంబున= హస్తినాపురంలో; ధర్మరాజున్‌= ధర్మపుత్రుడిని; రాజ్య+అభిషిక్తున్‌+చేయుదును 
+అనియు= రాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేస్తాననిన్నీ; రాజ, సూయంబు+చేయునాండు= రాజసూయయాగం చేసినప్పుడు; 
ఇం(ద్ర, ప్రస్థంబునన్‌+ఐన= ఇంద్రప్రస్థపురంలో ఏర్పడినట్టి; విభూతికంటె= ఐశ్వర్యంకంటిె; విశేష విభూతి= గొప్ప ఐశ్వర్యం; 
కావింతున్‌+అనియు= కలిగేట్టు చేస్తాననియు; (ద్రుపద, సృంజయ, కేకయ, ధృష్టద్యుమ్న, బలదేవ, సాంబ, సాత్యకి, ప్రభృతుల, 
సమక్షంబునన్‌= (ద్రుపదుడు, సృంజయుడు, కేకయుడు, ధృష్టద్యుమ్నుడు, బలదేవుడు, సాంబుడు, సాత్యకి మున్నగువారి 
ముందు; పలికి= మాటాడి; సత్య, సమయులు+ఐన= సత్యమైన శపథం కలవారైన; పాండవులచేత; సంరంభ, నివారితుండు+ఐ= 
సంరంభం నుండి నివారింపబడిన వాడై; పార్టు సారథ్యంబునకున్‌= అర్జునుడి రథాన్ని తోలటానికి; ప్రార్థితుండు+అయ్యెన్‌= 
ప్రార్థించబడినవా డయ్యాడు; అని; వింటిమి= విన్నాం. 


తాత్సర్యం: న్తి అ(శ్రద్దవలన పాండవులు దుర్యోధనుడు పన్నిన మాయజూదంలో ఓడిపోయి రాజ్యాన్ని వదలి 
కామ్యకవనంలో ఉన్నారు. అక్కడికి శ్రీకృష్ణుడు పెక్కుమందిరాజులతో కలసి వెళ్ళి, పాండవులను పరామర్శించి, నీ 
కొడుకులు చేసిన మోసానికి, ద్రౌపదికి జరిగిన అవమానానికి చింతించి, మిక్కిలి కోపించి “మీకు కీడు చేసిన 
దుర్యోధనాదులను నిందించి, ధర్మరాజును హస్తినాపురంలో పట్టాభిషిక్తుడిని కావిస్తాను' అని ప్రతిజ్ఞ చేసి, 'మీకు 
రాజసూయయాగ సమయంలో ఇంద్రప్రస్థ పురంలో ఏర్పడిన వైభవంకంటె గొప్పవైభవం కలిగిస్తా' నని ద్రుపద, 
సృంజయ, కేకయ, ధృష్టద్యుమ్న, బలదేవ, సాంబ, సాత్యకి ప్రభృతులముందు పలికాడు. కాని సత్యసంధులైన 
పాండవులు తాము ఒడంబడిన సమయాన్ని మీరలేమని శ్రీకృష్ణుడి సంరంభాన్ని మాన్ని, అతడిని అర్జునుడికి 
సారథ్యం చేయటానికి అంగీకరించుమని ప్రార్థించారు - అని విన్నాము. 


క. పదుమూండేండ్లుం బోయిన6 । బదునాల్లగు నేయ ఘనులు పాండవులు జగ 
ద్విదితముగ నుత్సహింతురు । వదలక రణమునకు( గేశవపురస్కృతులై. 385 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 175 


ప్రతిపదార్థం: పదుమూండు+ఏండ్డున్‌+పోయినన్‌= పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత; పదునాల్లగు+ఏండు= పదునాల్గవ 
ఏట; ఘనులు= గొప్పవారు (అయిన); పాండవులు; కేశవపురస్‌+కృతులు+ఐ= శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొన్నవారై; వదలక= 
విడువక; రణమునకున్‌= యుద్దానికి; జగత్‌+విదితముగన్‌= లోకమంతటికి తేటతెల్లంగా; ఉత్సహింతురు= పూనికతో ప్రయత్నం 
చేస్తారు. 


తాత్సర్యం: గొప్పవారైన పాండవులు పదమూడేండ్డు గడచిన వెనువెంటనే పదునాల్గవ సంవత్సరంలో శ్రీకృష్ణుడిని 
ముందుపెట్టుకొని విడువని పూనికతో యుద్దానికి జగద్విదితంగా ప్రయత్నిస్తారు. 


క. వరములు వేల్పులచే దు । ష్కర తపమున( బడయుదురు జగంబున నొరు; లీ 
శ్వరుచే వరములు వడసెం | గరుణ ధనంజయుండు తనదు కార్ముకశక్తిన్‌. 386 


ప్రతిపదార్థం: జగంబునన్‌= లోకంలో; ఒరులు= ఇతరులు; వరములు= కోరికలను; వేల్పులచే= దేవతలచేత; దుష్కర, 
తపమునన్‌= కఠినమైన తపస్సుచేత; పడయుదురు= పొందుతారు; ధనంజయుండు= అర్జునుడు; తనదు, కార్ముక, శక్తిన్‌= 
తన విలువిద్యయొక్క మహిమచేత; ఈళశ్వరుచేన్‌= పరమశివుడివలన; కరుణన్‌= దయతో; వరములు+పడసెన్‌= వరాలు 
పొందాడు. 


తాత్సర్యం: లోకంలో ఎవరైనా ఘోరమైన తపస్సులు చేసి దేవతలచేత వరాలు పొందుతుంటారు కదా! అర్జునుడు 
తన విలువిద్యచేత పరమేశ్వరుడిని మెప్పించి ఆయన కరుణవలన వరాలు పొందాడు. 


వ. అయ్యర్గును దివ్యశర సంఘాతంబును, భీమసేను చిత్ర గదా ఘాతంబును, నీ యుపేక్షానిర్దాతంబును 

గౌరవ పరిక్షయంబునకు( గారణభూతంబు' లనిన సంజయునకు ధృతరాష్తుం డిట్లనియె. 387 
ప్రతిపదార్థం: ఆ+అర్జును= ఆ అర్జునుడియొక్క; దివ్య, శర, సంఘాతంబును= దివ్యమైన బాణాల సముదాయమున్నూ; 
భీమసేను= భీముడియొక్క; చిత్ర, గదా+ఆఘాతంబును= అద్భుతమైన గదయొక్క తాకిడియున్నూ; నీ, ఉపేక్షా, నిర్భాతంబును= 


నీదైన అ(శ్రద్ద అనే పిడుగుపాటున్నూ; కౌరవ, పరిక్షయంబునకున్‌= కౌరవుల నాశనానికి; కారణ, భూతంబులు= హేతువులైనవి; 
అనినన్‌= అని చెప్పగా; సంజయునకు; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: మహావీరుడైన అర్జ్హునుడియొక్క దివ్యాలైన మంత్రబాణాలున్నూ, భీమసేనుడి గదయొక్క దెబ్బలున్నూ, 
నీదైన అ(శ్రద్ద అనే పిడుగుపాటున్నూ కౌరవుల వినాశానికి మూలకారణాలు'- అని సంజయుడు చెప్పగా ధృతరాష్రుడు 
ఈ విధంగా బదులు పలికాడు. 


క  “వృద్దని, జాత్యంధుం దని, । బుద్దివిీహీను( డని నన్ను! బుత్తుడు బల ద 
: రా 
ర్వ్పోద్దతు(డై, మెచ్చ, డసం । బద్దంబులె కాని విన(డు పలికిన పలుకుల్‌. 388 


ప్రతిపదార్థం: వృద్దు+అని= ముసలి వాడని; జాత్యంధుండు+అని= పుట్టుకచేత (గ్రుడ్డివాడని; బుద్ది, విహీనుండు+అని= 
బుద్దిలేని వాడని; నన్నున్‌= నన్ను; పుత్రుడు= కొడుకు (దుర్యోధనుడు); బల, దర్ప+ఉద్దతు(డు+ఐ= బలంచేత ఏర్పడిన 
గర్వంచేత అతిశయించినవాడై; మెచ్చ(డు= లక్ష్యపెట్టడు; అసంబద్దంబులె కాని= అవకతవకలనే కాని; పలుకుల్‌= చెప్పిన 
మాటలు; వినండు= సమ్మతించడు. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నేను ముసలివాడిననిన్నీ, గుడ్డివాడిననిన్నీ, బుద్దిలేనివాడిననిన్నీ, నన్ను నా పుత్రుడైన దుర్యోధనుడు 
కండకావరంచేత మెచ్చడు. వాడికి అసంబద్ధ ప్రలాపాలు మాత్రమే నచ్చుతాయి. వాడు నా మాటలు వినడు. 


వ. _ దుర్యోధనుండు దుర్దుద్ది యని యేమి సెప్పవలయు? భీష్మ ద్రోణ విదురాదుల నాదరింపక కర్ణశకునుల 
నాప్తులం జేసికొని వారి వచనంబుల నెగడు, నేనేమి సేయుదు?' నని ధృతరాష్తుండు మిన్నకుండె; నిట 
పాండవులు పార్థు మసలుటకు దుఃఖీతులై, 389 

ప్రతిపదార్థం: దుర్యోధనుండు= దుర్యోధనుడు; దుర్చుద్ది= చెడుబుద్ది కలవాడు; అని= అంటూ; ఏమి+చెప్పవలయు= ఏమి 
చెప్పాలి?; భీష్మ (ద్రోణ, విదుర+ఆదులన్‌= భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మున్నగు వారిని; ఆదరింపక= గౌరవించక; కర్మ, 
శకునులన్‌= కర్గుడిని, శకునిని; ఆప్తులన్‌+*చేసికొని= ప్రియ మిత్రులుగా స్వీకరించి; వారి వచనంబులు+అ= వారి మాటల 
చొప్పున; నెగడు= పెచ్చుపెరుగుతాడు; నేను+ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; అని= అని పలికి; ధృతరాష్ట్రుండు; 
మిన్నక+ఉండెన్‌= ఊరకున్నాడు; ఇట= ఇచట; పాండవులు; పార్టు, మసలుటకు= అర్జునుడు (తిరిగి రావటానికి) ఆలస్యం 
చేయటానికి; దుఃఖితులు+ఐ= పరితాపంచెందినవారై. 

తాత్సర్యం: దుర్యోధనుడు దుర్చుద్దికలవాడు. వాడు భీష్మద్రోణ విదురులు మున్నగువారు చెప్పిన మాటలు వినక, 

కర్ణుడిని శకునిని ప్రియమి(త్రులుగా మన్నించి వారిమాటలచొప్పున విర్రవీగుతాడు; నే నేమి చేయగలను?'- అని 

ధృతరాష్ట్రుడు ఊరకున్నాడు. ఇక్కడ పాండవులు అర్జునుడు తిరిగి రావటంలో జరిగిన జాప్యానికి పరితాపం 
చెందుతున్నారు. 

ఉ. “'పాండవసింహ మర్దునుండు పాండుయశంబు వెలుంగుచుండ నా 
ఖండలుదొట్టి నిర్జరనికాయముచేత వరంబు గాంచి యె 
న్నం డిట వచ్చునొక్కొ? సుజనస్తుతు నాతనిం బ్రీతిం జూడ నె 
న్నండొకొ కాంతు' మంచును మనంబున. గోరుచు నుండి రెంతయున్‌. 390 

ప్రతిపదార్థం: పాండవ, సింహము= పాండవులలో సింహంవంటివాడైన అర్జునుడు; పాండు, యశంబు= తెల్లని కీర్తి; 

వెలుంగుచుండన్‌= (ప్రకాశిస్తుండగా; ఆఖండలు+తొట్టి= దేవేంద్రుడు మొదలుగా కల; నిర్జర, నికాయముచేత= దేవతల 
సముదాయంచేత; వరంబు+కాంచి= వరం పొంది; ఎన్నండు+ఇట, వచ్చున్‌+ఒక్కొ!= ఎప్పుడు ఇక్కడికి వస్తాడో!; సుజన 
స్తుతున్‌= మంచివారిచేత పొగడబడేవాడిని; ఆతనిన్‌= అతడిని; ప్రీతిన్‌= (ప్రేమతో; చూడన్‌+ఎన్నండు+ఒకొ, కాంతుము+అంచును= 
ఎన్నడు చూడగలమో అని; ఎంతయున్‌= మిక్కిలి; మనంబునన్‌= మనస్సులో; కోరుచున్‌+ఉండిరి= అభిలిషిస్తూ ఉన్నారు. 


తాత్పర్యం: 'పాండవులలో సింహంవంటివాడు మా అర్జునుడు. స్వచ్చమైన తెల్లనికీర్తితో వెలుగొందుతూ దేవేంద్రుడు 
మున్నగు దేవతలచేత వరాలు పొంది ఎన్నడు ఇక్కడికి వస్తాడా? మే మెప్పుడు ఆతడిని తిరిగి చూడగలమా?” - 
అని మనస్సులో అనుకొంటూ అతడిరాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. 


వ. అట్టి యవసరంబున యుధిష్టిరునకు భీముం డిట్లనియె. 391 


ప్రతిపదార్థం: అట్టి+ అవసరంబునన్‌= ఆ సమయంలో; యుధిస్టిరునకున్‌= ధర్మరాజుతో; భీముండు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో ధర్మరాజుతో భీముడు ఇట్టా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 177 


మధ్యాక్కర. 

'నీ నిదేశంబున నరిగి పార్టుండు నిష్టతో. దపము 

మానుగా( జేయుచునున్నవా( డేల మసలెనో రాక? 

వాని ధర్మస్థితు( బాసియున్న యివ్వర్షముల్‌ యుగ స 

మానంబు లైనవి మనకు నతని సమాగమకాంక్ష 392 
ప్రతిపదార్థం: నీ, నిదేశంబునన్‌= నీ ఆజ్ఞ చొప్పున; అరిగి= వెళ్ళి; పార్టుండు= అర్జునుడు; నిష్టతోన్‌= దీక్షతో; తపము= 
తపస్సు; మానుగాన్‌= ఒప్పేటట్టుగా; చేయుచున్‌+ఉన్నవా(డు= చేస్తున్నవాడు; ఏల= ఎందుచేత; రాక= తిరిగిరాకుండా; 
మసలెనో= ఆలస్యం చేశాడో?; వాని, ధర్మస్థితున్‌= ధర్మాత్ముడైన ఆతడిని; పాసి+ఉన్న= విడిచి ఉన్న; ఈ+వర్షముల్‌= ఈ 
సంవత్సరాలు; అతని, సమాగమ, కాంక్షన్‌= అతడిని కలిసికొనాలనే కోరికతో; మనకున్‌= మనఅందరికి; యుగ, సమానంబులు+ 
ఐనవి= యుగాలతో సమానాలు అయ్యాయి. (యుగం= పెక్కు సంవత్సరాల సమాహారం). 


తాత్సర్యం: 'నీ ఆజ్ఞ చొప్పుననే కదా అర్జునుడు దీక్షతో తపస్సు చేయటానికి వెళ్ళింది. మరి తిరిగి రావటంలో ఇంత 
జాప్య మెందుకు జరుగుతున్నదో? ధర్మవర్తనుడైన అర్జునుడిని ఎడబాసి ఉండే ఈ సంవత్సరాలే, ఆతడిని 
కలుసుకోవాలనే కాంక్షచేత. మనకు యుగాలతో సమానాలయ్యాయి. 


విశేషం: ఇవి భీముడి మాటలు. భీముడికి అర్జునుడిపై గల అనురాగం సుస్పష్టం. అంతర్లీనంగా అర్జునుడు పూనింది 
తీవ్రతపోనిష్ట్థ (ప్రోత్సహించి పంపింది ధర్మరాజు. ఆలస్యమైన మాట నిజమే. కాని, అర్జునుడు పూనిన దీక్ష మహత్తరమైనది. 
సంవత్సరాలు, అనురాగం చొప్పున యుగాలుగా భాసించటం అనుభవవేద్యమే కదా! వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం 
చూడండి. 


వ. మణి పాండవ పాంచాల వీరుల జీవనంబు లాతనియంద నిలిచినవి; తదీయ భుజాశ్రయబలంబునం 
బరుల జయించి ధరణీరాజ్యంబు( బరిగ్రహింత మని యున్నవారము; గావునం గాలయాపనంబు సేయక 
యర్హునుం దోడ్కొని తేర జనార్దను రా బనిచి నియోగింపుము. 393 


ప్రతిపదార్థం: మటి= అదియునుకాక; పాండవ, పాంచాల, వీరుల, జీవనంబులు= పాండవవంశంలోని, పాంచాలకులంలోని 
శూరుల (బ్రతుకులు; ఆతని+అందు+అ= అర్జునుడిపైననే; నిలిచినవి= ఆధారపడి ఉన్నాయి; తదీయ, భుజ+ఆ(శ్రయ, 
బలంబునన్‌= ఆతడియొక్క భుజాలను ఆశ్రయించిన శక్తివలన; పరులన్‌= శత్రువులను; జయించి; ధరణీ, రాజ్యంబున్‌= 
భూరాజ్యాన్ని; పరిగ్రహింతము= స్వీకరిద్దాము; అని+ఉన్నవారము= అని ఉన్నాం; కావునన్‌= కాబట్టి; కాల, యాపనంబు+చేయక= 
కాలహరణం చేయక; అర్జునున్‌+తోడ్కొని, తేర= అర్జునుడిని తీసికొని రావటానికి; జనార్హనున్‌= శ్రీకృష్ణుడిని; రాన్‌+పనిచి= 
రమ్మని ఏర్పాటు చేసి; నియోగింపుము= నిర్లేశించుము. 


తాత్సర్యం: ఇక పాండవ పాంచాల వీరుల బ్రతుకులు అర్షునుడిపై ఆధారపడి ఉన్నాయి. మనం అతడి 
శౌర్య(ప్రతాపాలను నమ్ముకొని, ఆతడి శక్తివలన శత్రువులను జయించి భూరాజ్యాన్ని తిరిగి పొందాలని ఆలోచిస్తున్న 
వాళ్ళం కదా! కాబట్టి, ఇక కాలహరణం చేయకుండా అర్జునుడిని తోడ్కొని తేవటానికై శ్రీకృష్ణుడిని పిలిపించి 
నియోగించండి. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. సమయాబ్దంబులకంటె ముందర మహోత్సాహంబునన్‌ బాహువి 
క్రమ మొప్పన్‌ విజయుండు నేను దగ సంగ్రామంబులో నేక కా 
లమునం దా ధృతరాష్ట్రజాధముల నెల్లం జంపి భూచక్ర రా 
జ్యము సేకొందుము కౌరవేంద్ర! మురజిత్సఖ్యప్రసాదంబునన్‌. 394 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర= కౌరవకులంలో ఇంద్రుడి వంటివాడా!; సమయ+అబ్దంబులకంటె, ముందర= చేసిన ప్రతిజ్ఞలో 
నిర్ణయించబడిన సంవత్సరాలకు ముందు - అంటే అరణ్యవాస అజ్ఞాత వాసాలు ముగించక ముందే; మహా+ఉత్సాహంబునన్‌= 
గొప్పదైన సంతోష తన్మయత్వంతో; బాహు, విక్రమము+జఒప్పున్‌= భుజబల పరాక్రమం విలసిల్లేటట్టు; విజయుండు= అర్జునుడు; 
నేనున్‌= నేనును; తగన్‌= ఒప్పేటట్టుగా; సంగ్రామంబులోన్‌= యుద్దంలో; ఏక, కాలమునందు= ఒకే సమయంలో (అంటే 
నేనున్నూ అర్జ్హునుడున్నూ కలిసి ఒకేసమయంలో యుద్దం చేస్తే; ఆ, ధృతరా[షష్టజ+అధములన్‌+ఎల్లన్‌= నీచులైన ఆ 
ధృతరాష్ట్రుడి కొడుకులను అందరిని; చంపి; భూ, చక్ర, రాజ్యము= భూమండల మంతటిని కలిపిన సా(మ్రాజ్యాన్ని; మురబిత్‌, 
సఖ్య, ప్రసాదంబునన్‌= శ్రీకృష్ణుడి స్నేహం యొక్క దయవలన; చేకొందుము= పరిగ్రహిద్దాం. (మురజిత్‌= మురుడనే 
రాక్షసుడిని జయించినవాడు- కృష్ణుడు) 


తాత్సర్యం: (ఇవి భీముడి మాటలు) పన్నెండేండ్డు వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయవలసిన శపథాన్ని 
అతిక్రమించి, అంతకు ముందే పరాక్రమంతో విజృంభించి నేను, అర్జునుడు యుద్దరంగంలో ధృతరాష్ట్రుడి కుమారుల 
నందరిని కడతేర్చి, భూమండల సామ్రాజ్యాన్ని అంతటిని కైవసం చేసికొనగలం. నేనూ అర్జునుడూ ఏక కాలంలో 
యుద్దం చేస్తే మమ్మల్ని ఎదుర్కొనేవారు ఉండరు. శ్రీకృష్ణుడి స్నేహంవలన సులువుగా మే మీ కార్యం నెరవేర్చగలం. 


విశేషం: ఈ పద్యంలో భీమసేనుడు ధర్మరాజును 'కౌరవేంద్ర అని సంబోధిస్తున్నాడు. పాండవులు కూడ కౌరవ వంశీయులే. 

ప్రాధాన్యవివక్ష చొప్పున పాండవులని వ్యవహరించబడ్డారు. 

వ. సత్యభంగభీతుండవు గావున నీ వింద యుండి పదుమూండేండ్లుం జలిపి పదంపడి కరిపురంబునకు వచ్చి 
రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం బపహరించిన సుయోధనుండు సుచిర 
ప్రతిష్టితుండు గాకుండ నిప్పుడ యద్దురాత్ము దూషింతుము; నికృతిపరుల నికృతిన చేసి నిర్ణించిన( బాపంబు 
లేదు; సర్వ ప్రకారంబులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితంబైన రాజధర్మంబి 
యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మనందనుండాతనిం దనపైకిం దిగిచికొని 

అ cu 

మూర్భాఘ్రాణంబు సెసి యిట్లనియె. 395 
ప్రతిపదార్థం: సత్య, భంగ, భీతుండవు, కావునన్‌= (నీవు) సత్యాన్ని భంగం చేయటానికి వెరచేవాడివి కాబట్టి; నీవు; 
ఇందు+అ+ఉండి= ఈ అరణ్యంలోనే ఉండి; పదుమూ(డు+ఏండ్లున్‌+చలిపి= పదమూడు సంవత్సరాలు గడిపి; పదంపడి= 
పిదప; కరిపురంబునకు= హస్తినాపురానికి; వచ్చి= అరుదెంచి; రాజ్య+అభిషిక్తుండవు+అగుము= రాజ్యానికి పట్టాభిషేకం 
జరువుకొమ్ము; దుష్ట, ద్యూతంబున= చెడుజూదంలో; మనరాజ్యంబు= మనం పరిపాలించే రాజ్యాన్ని; అపహరించిన= 
దొంగిలించిన; సుయోధనుండు= దుర్యోధనుడు; సు, చిర, ప్రతిష్టితుండు, కాకుండన్‌= బాగా చాలకాలం పాతుకొని పోకుండ; 
ఇప్పుడు+అ= ఇప్పుడే; ఆ+దురాత్మున్‌= ఆ దుష్టుడిని; దూషింతుము= నిందిస్తాం. నికృతిపరులన్‌= మోసగాండ్రను; నికృతిన 
చేసి= మోసాన్నే చేసి; నిర్ణించినన్‌= జయించినప్పటికి; పాపంబు, లేదు= దోషం ఉండదు; సర్వ (ప్రకారంబులను= అన్ని 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 179 


రీతులలో; శ్నత్రువులన్‌= విరోధులను; జయించి= గెలిచి; రాజ్యంబు, చేకొనుట= రాజ్యాన్ని పరిగ్రహించటం; రాజులకు= 
ప్రభువులకు; విధిచోదితంబు+ఐన= శా(స్తాలలోని సూత్రాలచేత నిర్దేశించబడిన; రాజ, ధర్మంబు+అ= రాజులు పాటించదగిన 
ధర్మమే; అనిన= అని చెప్పగా; భీమసేను= భీముడియొక్క; మహాసంరంభంబునకున్‌= గొప్ప వేగిరపాటుకు; సంతోషించి= 
సంతోషాన్ని పొంది; ధర్మనందనుండు= ధర్మపుత్రుడు; ఆతనిన్‌= భీముడిని; తనపైకిన్‌+తిగిచికొని= తన పైకి లాగుకొని; 
మూర్హన్‌+ఆ(ఘాణంబు+చేసి= వాత్సల్యంతో తలను వాసన చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నీవు సత్యసంధుడివి. సమయ భంగం అంటే నీకు భయం. కాబట్టి నీవు ఈ అరణ్యవాసం, 
అజ్ఞాతవాసం వెరసి పదమూడేండ్డు ముగించుకొని పిమ్మట హస్తినాపురానికి వచ్చి రాజ్యానికి పట్టాభిషిక్తుడివి కమ్ము. 
చెడుజూదంలో మన రాజ్యాన్ని అపహరించిన దుర్యోధనుడు రాజ్యంలో చాలాకాలం బాగా పాతుకొనే వ్యవధి 
పొందకుండా వెనువెంటనే మనం అతడిని దూషించాలి. మోసగాండ్రను మోసంచేతనే జయించటం పాపం కాదు. 
రాజనీతి ప్రకారం శత్రువులను సర్వవిధాల జయించి రాజ్యం పరి[గ్రహించ వచ్చును'- అని చెప్పగా భీముడి 
ఉద్రేకపూరిత వాక్యాలకు సంతోషించి, ధర్మరాజు అతడిని తనపైకి లాగుకొని వాత్సల్యంతో శిరస్సును మూర్కొని, 
కౌగిలించుకొన్నాడు. 


విశేషం: ఇచట భీముడు ఒక ధర్మసూక్ష్మాన్ని (ప్రతిపాదించాడు (1) మోసగాండ్రను మోసంచేతనే జయించటం పాపం కాదు. 
(2) రాజ్య సంపాదన ఏ ఉపాయాలను ప్రయోగించి అయినను చేయవచ్చును. ఈ వాదానికి పూర్వపక్షం నెలకొల్సేవారు 
ఉన్నారు. (1) వారు గాంధీమహాత్ముడివంటివారు- మోసాన్నిగూడ మంచితనంతోనే ఎదిరించాలి అని అంటారు. (2) మంచి 


లక్ష్యాన్ని సాధించటానికి మంచిమార్లాలనే అనుసరించాలి- అని (ప్రతిపాదిస్తారు. 


తే.  '“అనలునకు గాడు దోడైన యట్లు లింద్ర । తనయునకు నీవు దోడైనం దడయ కాజిం 
బోరి రిపులకు బ్రదుకంగ బోల; దైన | ననఘ! యిది కోపమునకు ననవసరంబు. 396 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అనలునకున్‌= అన్నిహోత్రుడికి; గాడ్పు= వాయువు; తోడు+ఐన+అట్టులు= తోడుపడిన 
రీతిగా; ఇం(ద్రతనయునకున్‌= అర్జునుడికి; నీవు; తోడు+ఐనన్‌= సాయం చేస్తే తడయక= ఆలస్యం కాకుండ; ఆజిన్‌= 
యుద్దంలో; పోరి= పోరుసల్సి; రిపులకున్‌= శత్రువులకు; బ్రదుకంగన్‌, పోలదు= జీవించటం జరుగదు; ఐనన్‌= అయినప్పటికి; 
ఇది= ఈ సమయం; కోపమునకున్‌= ఆగ్రహానికి; అనవసరంబు= సరైనది (సమయం) కాదు. 


తాత్పర్యం: 'అగ్నిహో(త్రుడికి వాయువు తోడైనట్టు అర్జునునికి నీవు తోడైతే, శత్రువులు మిమ్ము ఎదిరించి పోరులో 
(బతకలేరు. కాని, ఇది కోపానికి అదను కాదు. 


విశేషం: ఆరణ్య పర్వంలో ్రథమాశ్వాసంలో (ద్రాపదియు, భీమసేనుడును ధర్మరాజుతో సుదీర్హవాదం చేశారు. విజయానికి 
సకాల ప్రయత్నం అవసరమనే- భీముడి వాదనతో ధర్మరాజు ఏకీభవించకపోలేదు. కాని, ఇది సరైన కాలం కాదు - అని 
పూర్వపక్షం చేశాడు. 
క. పదుమూందేండ్లుం బోయిన । బదపడి పార్టుండు నీవు. బరనృపతుల దు 

ర్మదుల వధియించి విజయా । స్పదబాహుల రగుండు ధర్మపరిరక్షకులై. 397 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదుమూ(డు+ఏండ్లున్‌+పోయినన్‌= పదమూడేండ్డు గడిచిన; పదపడి= పిమ్మట; పార్టుండు= అర్జునుడు; 
నీవున్‌= నీవును; పర, నృపతులన్‌= శత్రురాజులను; దుర్మదులన్‌= చెడుగర్వం కలవారిని; వధియించి= సంహరించి; ధర్మ, 
పరి, రక్షకులు+ఐ= ధర్మాన్ని లెస్సగా రక్షించే వారై; విజయ+ఆస్పద, బాహులరు+అగుండు= గెలుపునకు నెలవైన చేతులు 
కలవా రవండి. 


తాత్పర్యం: పదమూడు సంవత్సరాలు గడచిన పిమ్మట నీవున్నూ, అర్జునుడున్నూ దుర్మదులైన శతురాజులను 
సంహరించి, ధర్మ సంరక్షకులై విజయం సాధించిన పరా(క్రమశీలురు కండి. 


వ. ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోపి నని ధర్మ్శతనయుం డనుజు ననునయించె నని 
జనమేజయునకు వైశంపాయన కథితంబైన పుణ్యకథ యతిరమణీయంబుగాను. 398 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఎట్టును= ఏ రీతిగా నయినను; సత్యభంగంబు+చేయుటకు= సత్యానికి విఘాతం కల్పించటానికి; 
ఒడంబడన్‌+ఓపను= సమ్మతింపజాలను; అని= అని చెప్పి; ధర్మతనయుండు= ధర్మపుత్రుడు; అనుజున్‌= తమ్ముడిని; 
అనునయించెన్‌= ఓదార్చాడు; అని; జనమేజయునకు; వైశంపాయన, కథితంబు+ఐన= వైశంపాయనుడిచేత చెప్పబడిన; 
పుణ్యకథ= పుణ్యాన్ని ఇచ్చే కథ; అతి రమణీయంబుగాను= మిక్కిలి సుందరమైనదిగాను. 


తాత్సర్యం: నేను ఎట్టి పరిస్థితులలో నైనను కౌరవులతో చేసిన ఒడంబడికకు విరుద్దంగా (ప్రవర్తింపజాలను” - అని 
ధర్మరాజు తన తమ్ముడైన భీముడిని ఓదార్చాడు. ఇది వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పిన కథ. ఈ 
ఇతిహాసం మిక్కిలి సుందరమైనది. పుణ్యాన్ని ఇచ్చేది. 


ఆశ్వాసాంతము 


క, బిరుదాంకభీమ! భీమే । శ్వర కృత కృత్య! ప్రసాద సౌజన్య గుణా 
భరణ! పరగండ భైరవ! । పరన్ఫప మణి మకుట ఘటిత పద! బుధ వినుతా! 399 


ప్రతిపదార్థం: బిరుద+అంక, భీమ!= బిరుదానికి చిహ్నంగా 'భీమ” శబ్దం కలవాడా! అంటే సార్థకమైన భీమ బిరుదం కలవాడా!; 
భీమ+-ఈశ్వర, కృత కృత్య!= భీమేశ్వరుడివలన కృతార్ణుడవైన వాడా!; ప్రసాద, సౌజన్య, గుణ+ఆభరణ!= నిర్మలమైన 
స్నేహగుణమనే అలంకారం కలవాడా!; పరగండ, బైరవ!= శత్రువీరులకు భైరవుడి వంటివాడా!; పర, నృప, మణి, ఘటిత, 
పద!= శత్రురాజులయొక్క మణికిరీటాలచేత తాకబడిన పాదాలు కలవాడా!; బుధ, వినుతా!= మేధావులచేత పొగడబడినవాడా! 


తాత్సర్యం: సార్థకమైన భీమబిరుదం కలవాడా! భీమేశ్వరుడిచేత కృతార్ణుడ వైనవాడా! మంచితన మనే గుణం 
ఆభరణంగా కలవాడా! శత్రువీరులకు భైరవుడి వంటివాడా! శత్రురాజుల మణికిరీటాలచేత స్పృశించబడిన పాదాలు 
కలవాడా! బుధులచేత ప్రశంసించబడినవాడా! (ఓరాజరాజ నరేంద్రా!) మహాభారతాన్ని నన్నయభట్టు రాజరాజ 
నరేంద్రుడికి అంకితం చేశాడు. అందుచేత ఆంధ్ర మహాభారతానికి ప్రథమ(శోత ఆ రాజరాజనరేంద్రుడే. 


విశేషం: రాజరాజ నరేంద్రుడు శైవుడు. చాళుక్య సామ్రాజ్యంలో శివాలయాలు తామరతంపరగా వెల్లివిరిశాయి. అందులో 
పంచారామాలు- వాటిలో దాక్షారామం పేర్కొనదగినవి. భీమేశ్వరుడు అంటే చాళుక్యభీముడిచేత ఆరాధించబడిన ఈశ్వరుడు. 


ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 


181 
ఉత్సాహము. 
రాజవంశరత్న! రాజరాజదేవ! నిత్యల 
క్షీ జయాభిరామ! ధర్మమిత్ర! మిత్ర విద్వదం 
భోజవన పయోజమిత్ర! భూరికీర్తికౌముదీ 
రాజితత్రిలోక! నిఖిలరాజలోక పూజితా! 400 


ప్రతిపదార్థం: రాజ, వంశ, రత్న!= రాజ వంశానికి లేదా చం(ద్ర వంశానికి రత్నం వంటి వాడా! (రత్నం (శ్రేష్రాచకం); రాజ 
రాజ, దేవ!= రాజరాజేశ్వర ప్రతిష్ట చేసిన వాడా!; నిత్య, లక్ష్మీ జయ+అభిరామ!= ఎడతెగని సంపదతో జయంతో మనోహరుడవైన 
వాడా!; ధర్మమిత్ర!= ధర్మానికి చెలికాడా!; మిత్ర విద్వత్‌+అంభోజవన, పయోజమి(త్ర!= హితులైన పండితులనే తామరపూలతోటకు 
సూర్యుడి వంటివాడా! (అంభోజ= అంభస్‌+జ= నీటిలోనుండి పుట్టింది - పద్మం, పయోజ, మిత్రుండు= సూర్యుడు); భూరి, 
కీర్తి కౌముదీ, రాజిత, (త్రిలోక= విస్తారమైన యశస్సు అనే వెన్నెలచేత వెలుగొందించబడిన మూడులోకాలు కలవాడా!; నిఖిల, 
రాజ, లోకపూబితా!= సమస్త రాజ సమూహాలచేత పూబించబడినవాడా! 


తాత్సర్యం: (ఓ రాజరాజనరేంధద్రా! మహాభారతాన్ని అవధరించుము. అనేది ఈ పద్య తాత్సర్యసారం. ఆశ్వాసాంత 
పద్యాలన్నింటిలోను సారమిదే.) చాళుక్యరాజ వంశానికి రత్నం వంటివాడా! రాజరాజేశ్వరుడిని దైవంగా కలవాడా! 
నిత్యలక్ష్మితో, సంతతజయంతో అలరారేవాడా! ధర్మానికి మిత్రుడవైనవాడా! హితులైన విద్వాంసులనే తామరపువ్వుల 
సముదాయానికి సూర్యుడివంటివాడా! మూడులోకాలలో విస్తరించిన కీర్తి అనే వెన్నెల కలవాడా! రాజులందరిచేత 
పూజించబడినవాడా! 


నిశేషం: (1) మిత్ర విద్వదంభోజ వన పయోజ మిత్రుడు రాజరాజనరేంద్రుడు. అంటే విద్వాంసులను సంతోషింపజేసి 
పోషించేవాడు. 'రాజ మహేంద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజ' అనే సంబోధన ఇచట స్మరించతగింది. నన్నయ తాను రాజరాజ 
నరేంద్రుడికి అనురక్తుడనని అవతారికలో చెప్పుకొన్నాడు. రాజరాజనరేం(ద్రుడి విద్వత్సరిపోషణ అభివర్లితం. (2) రాజ రాజ 
నరేంద్రుడు 108 రాజరాజేశ్వరాలయాలను కలిదిండిలో నిర్మించినట్టు శాసనం ఉన్నది. శివాలయాలను తమ పేర నిర్మించటం 
చాళుక్య రాజ వంశ సంప్రదాయం. ఉదాహరణకు భీమేశ్వరాలయాలు. (3) ఆశ్వాసాంత పద్యాలు, ఆశ్వాసాంత గద్యం - అట్లే 
కావ్యాలలో ఆశ్యాస ఆరంభపద్యం (వ్రాసే సంప్రదాయం నన్నయ మహాకవియే తెలుగులో ప్రారంభించినట్టు ఎంచవచ్చును. 
ఈ ఒరవడినే తర్వాతి కవులందరు అనుసరించారు. (4) ఈ వృత్తం ప్రతిపాదంలోనూ ఏడు సూర్యగణాలపై ఒక గురువు 
ఉంటుంది. అయిదవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస పాటించబడింది. 


గద్యము. 
ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందు( 
బాండవ వనప్రవేశంబును, గిమ్మీరవధయును, గృష్టపాంచాలాభిగమనంబును, సౌంభకాఖ్యానంబును, 
నింద్రకీలాభిగమనంబును, గైరాతంబును, నర్జును తపశ్చరణంబును, నీశ్వరుతోడ యుద్దంబును, బరమేశ్వరు 
చేత బాశుపతాస్తంబు వడయుటయును, లోకపాలసందర్శనంబును, స్వర్గగమనంబును, నూర్వశి 
శాపంబును, దేవతలవలన దివ్యాస్తలాభంబును నన్నది ప్రథమాశ్వాసము. 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ మొదటి ఆశ్వాసం; సకల, సుకవిజన, వినుత, నన్నయ భట్ట, (ప్రణీతంబు+ఐన= సకల సుకవులచేత 
ప్రశంసించబడిన నన్నయభట్టుచేత వ్రాయబడిన; శ్రీమహాభారతంబునందు+ఆరణ్య పర్వంబునందున్‌; పాండవ వన 
ప్రవేశంబును= పాండవులు అడవిలో (ప్రవేశించటమున్నూ;  కిమ్మీరవధయును= కిమ్మీరుడనే రాక్షసుడి సంహారమున్నూ; కృష్ణ, 
పాంచాల+ అభిగమనంబును= శ్రీకృష్ణుడు, పాంచాలురు పాండవులకడకు రావడమున్నూ, సౌంభక+ఆఖ్యానంబును= 
సౌంభకకథయున్నూ; ఇం|ద్ర, కీల+అభిగమనంబును= అర్జునుడు ఇంద్రకీలపర్వతానికి వెళ్ళటమున్నూ; కైరాతంబును= కిరాతుడి 
వృత్తాంతమున్నూ; అర్జును తపశ్చరణంబును= అర్జునుడు తపస్సు చేయటమున్నూ; ఈశ్వరుతోడ యుద్దంబును= శివుడితో 
చేసిన యుద్దమున్నూ; పరమేశ్వరుచేతన్‌= శివుడిచేత; పాశుపత+అ(స్రంబు+పడయుటయును= పాశుపత మనే అస్త్రాన్ని 
పొందటమున్నూ; లోకపాల సందర్శనంబును= ఇం(ద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మున్నగు దిక్సాలురను 
సందర్శించటమున్నూ; స్వర్గ గమనంబునున్‌= స్వర్గయా(త్రకు వెళ్ళటమున్నూ; ఊర్వశి శాపంబును= ఊర్వశి శపించటమున్నూ; 
దేవతలవలన= దేవతలనుండి; దివ్య+అ(స్త్ర లాభంబునున్‌= దివ్యమైన అస్త్రాలు పొందటమున్నూ; అన్నది= అనే అంశాలు 
ఉన్నది; ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది కవీంద్రులందరిచేత ప్రశంసించబడిన నన్నయభట్టు వ్రాసిన శ్రీమహాభారతంలోని ఆరణ్యపర్వం. 
ఇందులో - పాండవులు ఆరణ్యంలో ప్రవేశించటమున్నూ, భీముడు కిమ్మీరుడనే రాక్షసుడిని చంపటమున్నూ, 
శ్రీకృష్ణుడు, పాంచాలురు పాండవులకడకు రావటమున్నూ, సౌంభకాన్ని గురించిన కథయున్నూ, అర్జునుడు 
ఇంద్రకీలాద్రికి వెళ్ళటమున్నూ, కిరాతుడి గాథయున్నూ, అర్జునుడు తపస్సు చేయటమున్నూ, ఈశ్వరుడితో యుద్దం 
చేయటమున్నూ, పరమశివుడివలన పాశుపతాస్త్రం పొందటమున్నూ, దిక్పాలకులను సందర్శించటమున్నూ, 
స్వర్ణలోకయాత్రకై వెళ్ళటమున్నూ, ఊర్వశి అర్జునుడిని శపించటమున్నూ, అతడు దేవతలవలన దివ్యాస్రాలు 
సంపాదించటమున్నూ అనేవి ఈ మొదటి ఆశ్వాసంలో ఉన్నాయి. 


విశేషం: ఆశ్వ్యాసాంతగద్యం విషయసూచిక. పూర్వ (గ్రంథాలు తాటాకులలో వ్రాయబడుతూ ఉండేవి. కాబట్టి ఇటువంటి విషయ 
సూచికవలన ప్రక్షిప్రభాగాలు, వినష్టభాగాలు గుర్తించటానికి వీలు కలుగుతుంది. పరిశోధకులకు ఇది అత్యావశ్యకం. 


-:ఆరణ్యపర్వంలో ప్రథమాశ్వాసం సనూప్తం :- 


పాల Lo యా 
కక నక క 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీరమ్య ధర్మ నిత్య । ప్రారంభవిభాసి! రాజపరమేశ్వర! ఘో 
రారి మదకుంభికుంభవి । దారణదారుణకృపాణదక్షిణహస్తా! 1 


ప్రతిపదార్థం: శ్రీ, రమ్య, ధర్మ, నిత్య, ప్రారంభ, విభాసి!= శోభా సుందరమైన ధర్మంలో నిరంతర ప్రయత్నంతో వెలుగొందే 
వాడా! అంటే ధర్మనిర్వహణంలో ఎడతెగని పూనికతో వెలుగొందేటి సొగసైన శోభగలవాడా!; రాజ, పరమ+-ఈశ్వర!= రాజ 
పరమేశ్వరా అనే బిరుదు గలవాడా!; ఘోర+అరి, మదకుంభి, కుంభ, విదారణ, దారుణ, కృపాణ, దక్షిణ, హస్తా!= భయంకరమైన 
శత్రువులనే మదపుటేనుగుల కుంభస్థలాలను చీల్చివైచే దారుణకృపాణం కలవాడా! [భయంకరమైన శ్వతువులయొక్క 
మదపుటేనుగుల కుంభస్థలాలను చీల్చునట్టి భయానకమైన కత్తి కుడిచేతిలో కలవాడా! అని కూడా చెప్పవచ్చు] 


తాత్పర్యం: ఓ రాజరాజ నరేంద్రా! రాజపరమేశ్వర బిరుదాంచితుడా! శోభయమానమైన ధర్మ నిర్వహణంలో 
ఎడతెగని పూనికతో వెలుగొందేవాడా! భయంకరులైన శత్రువులనే మదపుటేనుగుల కుంభస్థలాలను చీల్చి చెండాడే 
భయానక ఖడ్డాన్ని కలవాడా! 


విశేషం: ఇది ఆరణ్యపర్వంలో ద్వితీయాళశ్వాసంలోని మొదటి పద్యం. ఆశ్వాస ఆరంభ పద్యాలను సంబోధన ప్రథమా 
విభక్ష్యంతాలుగా తీర్చిదిద్దే ఒరవడిని తెలుగులో ప్రారంభించినవాడు నన్నయభట్టు. అట్లే ఆశ్వాసాల చివరిపద్యాలు కృతిపతి 
అయిన రాజరాజనరేంద్రుడి సంబోధనలే. అలనాటి యుద్దాలలో ఏనుగులు నిర్వహించిన భూమిక కూడ పేర్కొన తగినట్టిదే. 
పలుతావుల నన్నయభట్టు కృతిపతి అయిన రాజరాజనరేం[ద్రుడి పరా(క్రమ ప్రాభవాన్ని, యుద్దకౌశలాన్ని ఉగ్గడించి ఉన్నాడు. 
[ఏనుగు భూమిపై నడయాడే జంతువు లన్నింటిలో బలమైనది. అట్టి ఏనుగును గూడ ఒడుపుతో సంహరించగల వీరులు 
అలనాడు కొందరు ఉండేవారు. అందులో రాజరాజనరేంద్రుడు ఒకడని నన్నయ పలుతావుల గళమెత్తి అభివర్షించాడు. 
కొప్పం యుద్దంలో దడిగదేవుడనే పశ్చిమచాళుక్య సామంతుడు చోళచ(క్రవర్తి అధిష్టించిన ఏనుగుతొండాన్ని నరికి బీభత్సం 
సృష్టించటం, అపుడు చోళ చక్రవర్తి ఆ యుద్దంలో మరణించటం దక్షిణభారత చరిత్రకు సుపరిచితమైన అంశం. రాజరాజనరేంద్రుడు 
'మదకుంభి కుంభ విదారణ దారుణ కృపాణహస్తుడు' అనే అభివర్లన కేవలం అతిశయోక్తి కాదేమో!) 


(సం. 3-49-29) 

వ. _ అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు సాంత్వనవచనంబుల భీమసేనునకుం 
గోపాటోపోపశమనంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదశ్వుండను మహాముని వచ్చి విధిదృష్ట 
విధానంబునం బూజితుండయి విశ్రమించియున్న నమ్మునివరునకు ధర్మతనయుం డధర్మపరులయిన పరుల 
చేతం దమపడిన నికారప్రకారంబంతయు నెలింగించి యిట్లనియె. 2 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ పౌరాణికుడు; శౌనక+ఆది, మహామునులకున్‌+చెప్పెన్‌= శౌనకుడు మొదలయిన మహర్షులకు 
చెప్పాడు; అట్టు= ఆ విధంగా; సాంత్వన వచనంబుల= ఓదార్పు మాటలతో; భీమసేనునకున్‌= భీముడికి; కోప+ఆటోప+ 
ఉపశమనంబు= ఆ(గ్రహంయొక్క ఉద్వేగాన్ని అణచటం; చేయుచున్న; ధర్మరాజు+ఒద్దకున్‌= ధర్మరాజు కడకు; బృహదశ్వుండు+ 
అను, మహాముని= బృహదశ్వుడనే పేరు గల గొప్ప బుషి: వచ్చి; విధి, దృష్ట విధానంబునన్‌= (శాస్తసూత్ర) విధులలో 
కనిపించే పద్దతిలో; పూజితుండు+ఐ= ఆరాధించబడిన వాడై; అంటే యథావిధిగా అతిథి సత్కారాన్ని పొందినవాడై; 
విశ్రమించి+ఉన్నన్‌= అలసట, తీరి ఉండగా; ఆ+ముని, వరునకు= ఆ బుషిశ్రేష్టుడికి; ధర్మ తనయుండు= ధర్మపుత్రుడు; 
అధర్మ, పరులు+అయిన= అధర్మాన్ని ఆచరించే వారైన; పరుల చేతన్‌= శత్రువుల చేత; తమ, పడిన= తాము అనుభవించిన; 
నికార, (ప్రకారంబు+అంతయున్‌= మోసపు విధమంతయు, అవమానాల తీరు అంతయు; ఎజింగించి= తెలిపి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ పౌరాణికుడు సూతుడు, శౌనకుడు మున్నగు మహర్షులకు భారత కథను ఈ విధంగా చెప్పాడు: 
అట్లా భీముడి ఆ(గ్రహాతిరేకాన్ని శాంతింపజేస్తూ ఉన్న ధర్మరాజుదగ్గరికి బృహదశ్వుడు అనే గొప్పబుషి విచ్చేశాడు. 
ధర్మరాజు ఆ మహర్షికి యథావిధిగా అతిథిసత్కారాలు చేసి, ఆ మహాముని అలసట తీరిన పిమ్మట తాము అధర్మ 
పరాయణులైన శత్రువులచేత పడిన పాట్లు, జూదంలో జరిగిన మోసం సవిస్తరంగా చెప్పి ఇట్లా పలికాడు. 


విశేషం: మహాభారత కథకుడు ఉగ్రశ్రవసుడనే సూతుడు. నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకు పన్నెండేండ్డు జరిగిన 
సృత్రయాగంలో మహాభారతం వినిపించాడు. సవిస్తర వివరణకు ప్రథమాశ్వాసంలోని మొదటిపద్యం వివరణను చూడండి. 


క. “పుడమియు రాజ్యము బంధుల । విడిచి మృగావలుల( గలసి విపినంబులలోC 
గడుకొని మా య ట్లిడుమల( । బడిన నృపులు గలరె యొరులు పరమమునీంద్రా!' 3 


ప్రతిపదార్థం: పరమ, ముని+ఇంద్రా= గొప్ప బుషి శ్రేష్టుడా!; పుడమియు= భూమియు (అంటే నివాసభూమిని); రాజ్యము= 
ఏలుకొంటున్న రాజ్యాన్ని; బంధుల= చుట్టాలను; విడిచి= వదలిపెట్టి; మృగ+ఆవలులన్‌+కలసి= జంతు సముదాయంతోపాటు; 
విపినంబులలోన్‌= అడవులలో; కడుకొని= పూని; మా+అట్టు= మావలె; ఇడుమలన్‌+పడిన= ఇక్కట్టపాలైన; నృపులు= 
రాజులు; ఒరులు= ఇతరులు; కలరె= ఉన్నారా? 


తాత్సర్యం: 'నివాసస్థలాన్ని, రాజ్యాన్ని, చుట్టాలను విడిచిపెట్టి మృగాలతోపాటు అరణ్యాలలో మా వలె ఈవిధంగా 
థె లు (2) 

ఇక్కట్ల పాలైన ఇతరరాజులు ఎవరైనా ఉన్నారా? ఓ పరమబుషికశ్రేష్టుడా! దయచేసి తెలుపండి”. 

వ. అనిన నయ్యుధిష్టిరునకు బృహదశ్వుం డిట్లనియె. 4 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+యుధిస్టిరునకున్‌= ఆ ధర్మరాజుకు; బృహదశ్వుండు= బృహదశ్వుడు; ఇట్టు+అనియెన్‌= 

ఈ విధంగా బదులు పలికాడు. 

తాత్సర్యం: అని ప్రశ్నించిన ధర్మరాజుకు బృహదశ్వుడు ఈ విధంగా బదులు పలికాడు. 


క్ర 'దేవసములైన యనుజుల । తో విప్రులతో రథాలితో వచ్చి యర 
ణ్యావాసము సేసెదు ధర । ణీవల్లభ! నీవు ధర్మనిష్టితబుద్దిన్‌. 5 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 185 


ప్రతిపదార్థం: ధరణీ, వల్లభ!= (భూభర్తవైన) మహారాజా!; దేవ, సములు+ఐన= దేవతలతో సమానులైన; అనుజులతోన్‌= 
తమ్ములతో; విప్రులతోన్‌= (బ్రాహ్మణులతో; రథ+ఆలితోన్‌= రథసమూహంతో; వచ్చి= ఏతెంచి; అరణ్య+ఆవాసము= అడవిలో 
నివసించటం; నీవు; ధర్మ, నిష్ట్థిత, బుద్దిన్‌= ధర్మంపై లగ్నమైన బుద్దితో; చేసెదు= చేస్తున్నావు. 


తాత్సర్యం: నీవు ఇడుమలు పడుతూ అడవిలో నివసిస్తున్న మాట నిజమే. కాని, నీకు తోడుగా దేవతలతో 
సమానులైన తమ్ములు ఉన్నారు. నీకు విజ్ఞానబోధ చేస్తున్న విప్రులు నీతో కలిసి జీవిస్తున్నారు. నీకు రథాలు ఉన్నాయి. 
పరివారవర్గం ఉన్నది. ఈ విధంగా నీవు అరణ్యనివాసం చేయటం ధర్మలగ్నమైన నీమనస్సును తెలుపుతున్నది. 


విశేషం: మహర్షి అయిన బృహదశ్వుడి దృష్టి వేరు. యుధిష్టిరుడి దృష్టి వేరు. అడవిలో ఇడుమలు పడుతున్న పాండవులకు 
లేనివి రాజ్యసుఖాలు మాత్రమే. విజ్ఞాననిధులైన విప్రుల సాహచర్యం ఈ అడవిని ఒక విశ్వవిద్యాలయంగా మార్చిందని 
బృహదశ్వుడికి తెలుసు. అంతఃపురాలలో, రాజసభలలో హంసతూలికాతల్పాలపై సుఖించే రాజులు మహర్షులదృష్టిలో బంగారు 
పంజరాలలోని పక్షులు. ఆపదలే శీలానికి వన్నెగూర్చే సదవకాశాలు. అగ్నిలో పడి బంగారం వన్నె హెచ్చి వెలుగొందుతుంది. 
మట్టి అయితే మాడిపోతుంది. మహనీయులు కష్టాలను అనుభవించటంచేతనే చిరస్మరణీయమైన మహిమను ఆర్టిస్తారు. 
సానబట్టితేగాని వజ్రం శోభించదు. పాండవులు రాజ్యాన్ని కోలుపోయి అడవులలో ఇడుమలుపడి ఆధ్యాత్మిక విశ్వకళా 
పరిషత్తులో పట్టభద్రులయ్యారు. అందుచేత మహానుభావుడైన బృహదశ్వుడు అడవిలో ఉండే ధర్మరాజును అభినందించాడే 
కాని ఓదార్పుమాటలతో జాలి చూపలేదు. పాండవులకంటెకూడ ఎక్కువ బాధలు పడినట్టివారు లేకపోలే దని నలోపాఖ్యానాన్ని 
చెప్పాడు. 


క. నరనుతుండు దొల్లి నలు డను । ధరణీశుండు జూద మాడి తన విభవము పు 
పష్కరుచేత నోటువడి యొ । క్కరుండ కరం బిడుమ( బడ(డె కాననసీమన్‌. 6 


ప్రతిపదార్థం: తాల్లి= పూర్వకాలంలో; నర, నుతుండు= (ప్రజలచేత (ప్రస్తుతించబడినవాడు; నలుండు+అను= నలుడనే; 
ధరణీ+-ఈశుండు= రాజు (భూమికి పాలకుడు); జూదము+ఆడి; తన, విభవము= తన సంపద; పుష్కరు, చేతన్‌= పుష్కరుడనే 
రాజుచేత; ఓటువడి= ఓడిపోయి; ఒక్కరుండు+అ= ఒంటరిగా; కానన, సీమన్‌= అడవిప్రాంతంలో; కరంబు= మిక్కిలి; 
ఇడుమన్‌+పడ(డు+ఎ= కష్టాలుఅనుభవించలేదా! 


తాత్సర్యం: పూర్వకాలంలో నలుడనే మహారాజు, ప్రజానురంజకుడై రాజ్యాన్ని ఏలినవాడు జూదమాడి పుష్కరుడిచేత 
తన సంపదనంతా ఓడిపోయి ఒంటరిగా అడవులలో తిరిగి మిక్కిలి కష్టాలను అనుభవించలేదా!' 


విశేషం: ఆరణ్యపర్వం మహాభారతంలోని పదునెనిమిది పర్వ్యాలలోని పెద్దపర్యాలలో ఒకటి. ఇందులోని కథ పెద్దది కాదు. 
ఆరణ్యపర్వం పెరగటానికి కారణం అందులోని పెక్కు ఉపాఖ్యానాలు. ఎందరో బుషులు పాండవులను చూడటానికి 
అరణ్యానికి వచ్చేవారు. వారిని ధర్మరాజు (ప్రశ్నించేవాడు. వారు తమకు తోచిన ఉపాఖ్యానాలు చెపుతూ ఉండేవారు. అందుచేత 
ఆరణ్యపర్వం బృహత్‌ (గంథమైనది. మహాభారతంలోని ఉపాఖ్యానాలన్నింటిలో నలోపాఖ్యానం పెద్దది. సంస్కృత భారతంలో 
ఎన్నో ఉపాఖ్యానాలు చోటుచేసికొన్నాయి. అవి అన్నీ ప్రాచీనాలే అయినా. కొన్ని (ప్రాచీనతరాలు, మరికొన్ని (ప్రాచీనతమాలు- 
అని విద్యాంసుల అభిప్రాయం. అందులో నలోపాఖ్యానం మిక్కిలి (ప్రాచీనతమమైనదని కొందరు పరిశోధకుల అభిప్రాయం. 
పాశ్చాత్యుల దృష్టిలో విషాదాత్మక కృతులకు విలువ అధికం. భారతీయ వాజ్మయంలో విషాదవృత్తాలైన రచనలు లేవని 
కొందరు అధిక్షేపించటం కద్దు. విషాదాత్మక రచనలవలన సహృదయులకు భావిత అంతఃకరణ (ప్రవృత్తి ఏర్పడి వారి 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


హృదయాలు రసక్షాళితాలు అవుతాయని పాశ్చాత్య ఆలంకారికుల అభిప్రాయం. నలోపాఖ్యానం విషాదాంతగాథ కాదు కాని, 
విషాదాత్మక కృతి అని చెప్పవచ్చును. భావితాంతఃకరణ (ప్రవృత్తి, సద్యఃపర నిరృతి కావ్యానికి అంతరాత్మ అయితే నలోపాఖ్యానం 
(ప్రపంచ వాజ్మయంలో 'నిరుపమానమైన రసవత్కావ్యం' - సాటిలేని విషాదాత్మక కృతి'- అని చెప్పవచ్చును. మిక్కిలి 
పురాతనకాలంలో మహాభారతం 'జయంి రచించబడటానికి చాలాకాలం పూర్వమే నలచ(క్రవర్తిగాథ భారతదేశంలో యుగ 
యుగాంతరాలలో బహుళవ్యాప్తిని పొందినట్టు, తదుపరి (ప్రాచీనతమమైన ఇతిహాసం మహాభారతంలో లీనమైనట్టు ఊహించటం 
సత్యదూరం అనలేం. ఇంకొక విశేషం: భారతంలోని ధర్మరాజుకు నలోపాఖ్యానంలోని కథానాయకుడైన నలుడికి గల 
సామాన్యవ్యసనం జూదం. ఇక, బృహదశ్వుడు ప్రస్ఫుటంగా వచించినట్టు ధర్మరాజుకంటె కూడ విషాదాత్మక నాయకుడుగా 
నలుడు నిర్వహించిన భూమిక ఎక్కువ హృదయవిదారకమైనది. అందుచేత నలోపాఖ్యానం చదివిన వారికి దుఃఖభూయిస్టమైన 
కలియుగబాధనుంచి నిష్కృతి లభిస్తుందన్న పెద్దల (ప్రవచనంలో అంతరార్థం ఉన్నదని అంగీకరించవచ్చును. 


ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట (సం. 3-50-1) 


వ. అనిన 'నది యె? ట్లని ధర్మనందనుం డడిగిన బృహదశ్వుం డిట్లనియె; నిషధేశ్వరుండయిన వీరసేనుని 
కొడుకు నలుం డనువా( డనేకాక్షౌహిణీపతి యనవరతాక్షప్రియుం డజేయంబైన తన తేజంబున నెల్లరాజుల 


జయించి బ్రహ్మణ్యుండయి బ్రహ్మోత్తరంబుగా. బ్రజాపాలనంబు సేయుచుండ. 7 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అది+ఎట్టు+అని= అది ఏవిధంగా జరిగిందని; ధర్మనందనుండు+అడిగిన= ధర్మరాజు 
ప్రశ్నించగా; బృహదశ్వుండు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు; నిషధ+-ఈశ్వరుండు+అయిన= నిషధదే శానికి 
పరిపాలకుడయిన; వీరసేనుని, కొడుకు= వీరసేన మహారాజుయొక్క పుత్రుడు; నలుండు+అనువా(డు= నలుడనే పేరుకలవాడు; 
అనేక+ అక్షౌహిణీ, పతి= పెక్కు అక్షౌహిణులకు అధినేత; అనవరత+అక్ష్మ ప్రియుండు= ఎల్లప్పుడును పాచికలపై ప్రీతికలవాడు, 
అంటే జూదమాడటంలో మిక్కిలి అనురక్తి కలవాడు; అజేయుంబు+ఐన= జయించటానికి వీలులేని; తన తేజంబునన్‌= తన 
పరాక్రమంచేత; ఎల్ల, రాజులన్‌= అందరు రాజులను; జయించి= గెలిచి; (బ్రహ్మణ్యుండు+అయి= బ్రాహ్మణులకు హితం 
ఆచరించేవాడై; బ్రహ్మ+ఉత్తరంబుగాన్‌= బ్రాహ్మణులకు ఆధిక్యం పొసగేటట్టుగా; ప్రజా, పాలనంబు= (ప్రజలను పాలించటం; 
చేయుచు+ఉండన్‌= చేస్తుండగా. 


తాత్సర్యం: తొల్లి నలుడు అడవులలో ఇడుమలు పడినాడని బృహదశ్వుడు చెప్పగా, అదెట్టా? అని ధర్మరాజు 
ప్రశ్నించగా బృహదశ్వుడు ఇట్టా చెప్పాడు: నిషధేశ్యరుడైన వీరసేనుడి కొడుకు నలుడు. అతడు మహాతేజస్వి. ఎన్నో 
అక్షాహిణులసేనలకు అధినేత. కాని, అతడు జూదంలో మిక్కిలి ప్రీతికలవాడు. అతడు తన పరా(క్రమంచేత 
రాజులందరిని జయించి సార్వభౌముడై ప్రజానురంజకుడై రాజ్యపరిపాలన చేస్తున్నాడు. అతడు బ్రాహ్మణులకు 
సంటప్రీతి ఘటించే పరిపాలన కొనసాగించాడు. 


విశేషం: (1) అక్షాహిణి= సేనాసమూహం. 21870 రథాలు, అన్నే ఏనుగులు, 65610 గుజ్ఞాలు, 109350 కాల్చలంగల సేనకు 
అక్షౌహిణి అని పేరు. (2) “బ్రహ్మోత్తరంబుగా'- అనే పదానికి అర్థం చెప్పటంలో విద్వాంసులలో బహుళచర్భ జరిగింది. 
ధృతరాష్ట్రపరంగా నన్నయభట్టు ఈమాటను ఇంకొకచోట (ప్రయోగించాడు. ఆర్యసంఘం- (బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర 
సంఘటితం. (బ్రహ్మోత్తరంగా పరిపాలించటం అంటే (బ్రాహ్మణులకు ప్రాధాన్యమిచ్చి పరిపాలించటం, బ్రాహ్మణులకు ఆధిక్యం 
ఇవ్వటం అనే అర్థం సందర్భశుద్దితో అన్వయిస్తుంది. ఇచట “'బ్రహ్మణ్యుండయి” అనే ప్రయోగంకూడ పై అర్థానికి బలం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 187 


చేకూర్చేదే. ఆదిపర్వంలో నన్నయభట్టు ధృతరాష్ట్రుడు 'బ్రహ్మోత్తరంబుగా. (బ్రజావృద్దియు, సస్యవృద్దియు నగుచుండి (అది. 
5.5.) రాజ్యం చేసినట్టు వ్రాశాడు. 
సీ. అట విదర్దాధిపుండైన భీముం డను । వాం డనపత్యుండై వ్రతము లోలి 

సలుపుచు దమను( డ న్నన్మునిం బత్నియు. । దాను నుపాసించి, తద్వరమున 

దమయంతి యను కూంతు దమ దాంత దమను ల । నుతులను బడసె విశ్రుతగుణాధ్యు(; 

డందు( గన్యారత్న మగు దమయంతి దా । నత్యంతకాంతి రూపాభిజాత్య 


ఆ. విమల గుణ సమృద్ది వెలుంగుచు సురసిద్ద | సాధ్య కన్యలట్టి సఖులు నూర్వు 
రొలసి తన్ను. గొలుచుచుండంగ మహి నొప్పు | చుండె నధికవిభవయుక్తితోడ. 8 


ప్రతిపదార్థం: అట= వేరొకదేశంలో; విదర్భ+అధిపుండు+ఐన= విదర్భ దేశానికి రాజైన; భీముండు+అనువాండు= భీముడనే 
వాడు; న+అపత్యుండు+ఐ= అపత్యం-అంటే సంతానం లేనివాడై; వ్రతములు= నోములు; ఓలి= వరుసగా; సలుపుచున్‌= 
చేస్తూ; దమనుండు+అన్‌, సత్‌+మునిన్‌= దమనుడు అనే పేరుగల మంచి బుషిని; పత్నియున్‌, తానున్‌= భార్యయు, 
తానున్నూ; ఉపాసించి= ఆరాధించి; తద్‌+వరమునన్‌= ఆతడు అనుగ్రహించిన వరంచేత; దమయంతి, అను, కూంతున్‌= 
దమయంతి అనే పుత్రికను; దమ, దాంత, దమనులు+అన్‌, సుతులను= దముడు, దాంతుడు, దమనుడు అనే కొడుకులను; 
విశ్రుత, గుణ+ఆఢ్యుండు= పేరుకెక్కిన మంచి గుణాలతో కూడినట్టివాడు, అంటే భీముడు; పడసెన్‌= పొందాడు; అందున్‌= 
ఆ సంతానంలో; కన్యారత్నము+అగు= పడచులలో మిన్నఅయిన, (కన్యలలో రత్నమైన); దమయంతి; తాన్‌+అత్యంత, 
కాంతి, రూప+ఆభిజాత్య, విమల, గుణ సమృద్దిన్‌= తాను మిక్కుటమైన లావణ్యంతో, శరీర సౌష్టవంతో, మంచి వంశంలో 
జన్మించిన గౌరవంతో, నిర్మలమైన మంచి గుణాల పొందికతో; వెలుంగుచున్‌= (ప్రకాశిస్తూ; సుర, సిద్ద, సాధ్య, కన్యలు+అట్టి= 
దేవతలలోని, సిద్దులలోని, సాధ్యులలోని ఆడపడుచులను పోలినట్టి; సఖులు= చెలికత్తెలు; నూర్వురు= వందమంది; ఒలసి= 
కలిసి; తన్నున్‌= తనను; కొలుచుచుండ(గ= సేవిస్తుండగా; అధిక, విభవ, యుక్తితోడన్‌= గొప్పవైభవంతో; మహిన్‌= భూమిపై; 
ఒప్పుచు+ఉండెన్‌= విలసిల్లుతున్నది. 


తాత్సర్యం: అక్కడ విదర్భలో రాజైన భీముడు సంతానహీనుడు. అతడు, అతనిభార్య దమనుడనే గొప్పబుషిని 
ఆరాధించారు. వారికి దమయంతి అనే కూతురు, దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు 
పుట్టారు. కన్యకామణి అయిన దమయంతి, విశేషరూపలావణ్యవతి అయి, సద్వంశంలో పుట్టిన గౌరవం ఒప్పగా, 
సద్గుణాలతో విరాజిల్లుతూ ఉన్నది. నూరుగురు చెలికత్తెలు, సురసిద్దసాధ్య కన్యకలతో సాటివచ్చేవారు ఆమెను 
సేవిస్తూ ఉన్నారు. దమయంతి అత్యధికవైభవంతో తులతూగుతున్నది. 


విశేషం: సురలు, సిద్దులు, సాధ్యులు దేవతలలోని అంతర్‌వర్గాలకు చెందినవారు. 
వ. అంత. 9 
తాత్సర్యం: అట్టా కొంతకాలం జరిగిన తరువాత. 


క. నలుగుణములు దమయంతికి | నలునకు దమయంతి గుణగణంబులు జను లి 
మ్ముల బొగడుట నిరువురకును । వెలసె మనోభవ వికార విభ్రమ మెదలన్‌. 10 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నలు, గుణములు= నలుడిలోని మంచి లక్షణాలు; దమయంతికి; దమయంతి, గుణ, గణంబులు= 
దమయంతిలోని మంచిగుణాల సముదాయాలు; నలునకు; జనులు= (ప్రజలు; ఇమ్ములన్‌= ప్రీతితో; పొగడుటన్‌= ప్రశంసించటం 
చేత; ఇరువురకును= ఇద్దరికిని, అంటే నలదమయంతులు ఇద్దరికిని; ఎదలన్‌= హృదయాలలో; మనన్‌+భవ, వికార, 
విభ్రమము= మన్మథుడికి చెందిన మారుపాటువలన ఏర్పడిన వేగిరపాటు, అంటే శృంగార భావోదయం; వెలసెన్‌= విలసిల్లింది. 


తాత్సర్యం: నలుడి సద్గుణాలను దమయంతికి, దమయంతి గుణగణాలను నలుడికి ప్రజలు అభివర్లించి, (ప్రశంసించి, 
చెప్పటంచేత ఇరువురిలో శృంగారభావాలు వెల్లివిరిశాయి. 


వ. ఒక్కనా(డు నలుడు దమయంతీ గుణబద్ద చేతస్కుందై మదనానలంబు సహింప నోపక ప్రమదవనంబున 
నుండునంత నంతరిక్షకాంతాహారావళియుంబోలె హంసావళి యవనీతలంబున కవతరించిన. 11 


ప్రతిపదార్థం: ఒక్కనా(డు= ఒకానొకరోజున; నలు(డు; దమయంతీ, గుణ, బద్ద, చేతస్కుండు+ఐ= దమయంతియొక్క 
మంచిగుణాలచేత కట్టివేయబడిన మనస్సు కలవాడై; మదన+అనలంబు= మన్మథుడియొక్క(అగ్నిని) తాపాన్ని; సహింపన్‌+ఓపక= 
తాళలేక; ప్రమదవనంబునన్‌= ఉద్యానవనంలో; ఉండు+అంతన్‌= ఉన్నప్పుడు; అంతరిక్ష కాంతా, హార+ఆవళియున్‌+పోలె= 
ఆకాశమనే వనితయొక్క (కంఠంలోని) దండలను పోలుతూ; హంస+ఆవళి= అంచలగుంపు; అవనీ, తలంబునకు= నేలపైకి; 
అవతరించినన్‌= దిగగా. 


తాత్సర్యం: ఒకానొకనాడు, దమయంతియొక్క మంచిగుణాలచేత ఆకర్షించబడిన మనస్సు కలవాడై నలుడు 
మదనతాపం తాళలేక ఉద్యావనంలో విహరిస్తూఉన్నాడు. అప్పుడు ఆకాశమనే సుందరియొక్క మెడలోని దండలను 
పోలిన హంసలగుంపు భూమిమీద (ాలింది. 


విశేషం: అలం: ఉపమ. అంచలగుంపు ఆకాశమనే సుందరికి కంఠహారాలుగా భాసిల్లినాయనటం హృదయంగమమైన 
ఉపమాలంకారం. 


ఆ. వీరసేనసుతుండు వీరుండు హంసల । నడ బెడంగు. జూచి నగుచు వాని 
నెగిచి యెగిచి యందు నెగయకుండంగ నొక్క। హంస బట్టుకొనియె నతిరయమున. 12 


ప్రతిపదార్థం: వీరసేన, సుతుండు= వీరసేనుడి కొడుకు- నలుడు; వీరుండు= పరాక్రమం కలవాడు; హంసల, నడ, 
వెడంగున్‌+చూచి= అంచలనడల సొగసు చూచి; నగుచున్‌= నవ్వుతూ; వానిన్‌= ఆ హంసలను; ఎగిచి+ఎగిచి= వెంబడించి 
వెంబడించి; అందున్‌= వాటిలో; ఒక్క హంసన్‌= ఒక అంచను; ఎగయకుండంగన్‌= ఎగిరిపోకుండా; (ఎగయక+ఉండన్‌= 
ఎగిరిపోకుండా ఉండగా అనికూడా చెప్పవచ్చు;) అతిరయమునన్‌= మిక్కిలివేగంగా; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నాడు. 


తాత్సర్యం: వీరసేనుడి పుత్రుడు, పరాక్రమవంతుడు ఐన నలుడు ఆ హంసల నడకల సొగసు చూచి మురిసిపోయి 
లోలోపల నవ్వుకొంటూ, తాను వాటిని తరిమి తరిమి, అందులో ఒక హంసను ఎగిరిపోకుండా (ఒక హంస 
ఎగిరిపోకుండా ఉండగా) మిగులవేగంగా పట్టుకొనగలిగాడు. 


విశేషం: నలుడు ఒక హంసను పట్టుకొన్నాడు. ఎట్లా పట్టుకొన్నాడు? 'ఎగయకుండంగి - అంటే 'ఎగురకుండి - అని 
సమాధానం. అంటే ఇక్కడి ధాతువు 'ఎగయు” - అన్నమాట. అంటే పైకి పోకుండగా నలుడు హంసను పట్టుకొన్నాడు. ఇక, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 189 


ముందు (ప్రయోగించబడిన “ఎగిచి” - అనేది 'ఎగుచు” ధాతువు నుండి ఏర్పడింది. “ఎగుచు” అనేది ఏగు' ధాతువు యొక్క 
(ప్రేరణార్థకం. కనుక '“ఎగయు” 'ఎగుచు” - వేరు వేరు ధాతువులు. నలుడు హంసలను వేగంగా వెంబడించాడు (ఎగిచాడు). 
అలా వెంట తరమటంలో ఒక హంసను ఎగిరిపోకుండ శీఘ్రంగా పట్టుకోగలిగాడు. నలుడు హంసలను తరుముతూ 
ఎగురగిడుతూ ఉన్నా ఆ అంచలగుంపులోని ఒక హంస ఎగిరిపోకుండా ఉండగా నలుడు దానిని ఒడుపుగా వేగంగా 
పట్టుకొన్నాడని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. ఆ హంస మిగిలిన హంసలతో పాటు ఎగిరిపోకుండా కొంత జాగు చేయటానికి 
కథలో ఒక పరమార్థం ఉంది. శివుడే ఆ రూపంలో వచ్చి నలదమయంతులకు వివాహం చేసే యత్నం చేశాడని, కాబట్టి 
ఆ హంస కారణజన్మురాలని కవిసమ్రాట్‌ విశ్యనాథసత్యనారాయణ గారు వివరించారు. వివరాలకు చూడండి పీఠిక. (సంపా.) 
ఈ పద్యంలోని మూడవపాదంలో కొన్ని (ప్రతుల్లో “నెగచి యెగచి” - అనే పాఠభేదం కనిపిస్తున్నది. 


ఆ. దాని విడిచి పోవయగా నోప కటచుచు । నంతరిక్షమునను హంసలెల్లం 
బిండుగట్టి తిరుగుచుండె వాతోద్దూత । శారదాభ్ర శకల చయము. బోలె. 13 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ హంసను; విడిచిపోవగాన్‌+ఓపక= వీడి వెళ్ళిపోలేక; అజచుచున్‌= అరుస్తూ; అంతరిక్షమునను= 
ఆకాశంలో; హంసలు+ఎల్లన్‌= హంసలన్నీ; పిండుకట్టి= గుమిగూడి; వాత+ఉద్దూత, శారద+అ(భ్ర, శకల, చయమున్‌, పోలెన్‌= 
గాలిచేత చెదరగొట్టబడిన శరత్కాలంలోని మేఘాల ముక్కల సముదాయంవలె; తిరుగుచు+ఉండెన్‌= పరిభ్రమిస్తూ ఉన్నాయి. 


తాత్సర్యం: నలుడికి చిక్కిన అంచ(హంస)ను విడిచిపెట్టి వెళ్లిపోజాలక తక్కిన హంసలు అరుస్తూ ఆకాశంలో 
తిరుగాడజొచ్చాయి. అప్పుడు ఆ హంసలు, గాలిచేత చెదరగొట్టబడిన శరత్కాలంలోని మబ్బుల తునకలసమూహంవలె 


ఉన్నాయి. 


నిశేషం: హంసలు తెలుపు. శరదృతువులో మేఘాలు తెల్లగా ఉంటాయి. నేలపై వ్రాలటానికి ముందు హంసలు ఆకాశసుందరి 
కంఠంలోని వజ్రహారాలవలె ఉన్నాయి. ఇప్పుడు అవి చెదరి ఆకాశంలో తిరుగాడుతున్నాయి. శరత్కాలంలో గాలికి చెదరిన 
మబ్బు తునకలవలె ఉన్నాయి. రెండు ఉపమానాలున్నూ మనోహరమైనవే. అలంకారం: ఉపమ. 


వ. అదియును దన కమ్మనుజేశ్వరు. డపాయంబు సేయుంగా వగచి మనుష్య వాక్యంబుల నిట్లనియె: 'నయ్యా! 
యేను నీకుం బ్రియంబు సేసెద; నీ హృదయేశ్వరియైన దమయంతి పాలికిం బోయి నీ గుణంబులు దానికి 
వర్ణించి యక్కన్య యన్యుల నపేక్షింపక నీయంద బద్ధానురాగ యగునట్లుగాం జేసిద.' 14 


ప్రతిపదార్థం: అదియును= ఆ హంసయున్నూ; తనకు; ఆ+మనుజ+-ఈశ్చరుండు= మనుజులకు పరిపాలకుడైన ఆ రాజు; 
అపాయంబు= కీడు; చేయుంగా, వగచి= చేస్తాడని తలచి; మనుష్య, వాక్యంబులన్‌= మనుజులు మాట్లాడే భాషలో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది; అయ్యా!= ఓ మహానుభావా!; ఏను= నేను; నీకున్‌+(ప్రియంబు+చేసెదన్‌= నేను 
నీకు ఇష్టమైన మేలు చేస్తాను; నీ, హృదయ+ఈళశ్యరి+ఐన= నీ హృదయానికి ఈశ్వరి అయిన, అంటే నీవు ప్రేమించిన; 
దమయంతి, పాలికిన్‌+పోయి= దమయంతి కడకు వెళ్ళి; నీ, గుణంబులు= నీలోని మంచిలక్షణాలు; దానికిన్‌= ఆమెకు (ఆ 
దమయంతికి); వర్లించి= ఉగ్గడించి; ఆ+కన్య= ఆ అమ్మాయి; అన్యులన్‌= ఇతరులను; అపేక్షింపక= కోరుకొనక; నీ 
యందు+అ= నీ పైననే; బద్ద+అనురాగ= బంధించబడిన అనురాగం కలది, అంటే నిన్ను వలచినట్టిది; అగునట్టుగాన్‌; 
చేసెదన్‌= చేయగలను. 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ హంస తనకు ఆ రాజు కీడు చేస్తాడని శంకించి, మనుజసంభాషణలతో ఇట్టా పలికింది. 'మహానుభావా! 
నేను నీకు ప్రియమైన ఉపకారం చేస్తాను. నీ హృదయేశ్వరి అయిన దమయంతి దగ్గరకు వెళ్ళి, ఆమెకు నీ 
మహనీయ గుణగణాలు ఉగ్గడించి చెప్పి, ఆ కన్యకామణి నీమీదే వలపు నిలిపేటట్టు చేస్తాను”. 


క. అనిన విని హంస పలుకులు । దన హృదయంబునకు నమృతధారాపాతం 
బునుబోలె నైన నృపనం । దను€ డనురక్తు. డయి విడిచె. దడయక దానిన్‌. 15 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; హంస, పలుకులు= అంచమాటలు; తన, హృదయంబునకున్‌= తన 
ఎదకు; అమృత, ధారా, పాతంబును, పోలెన్‌+ఐన= ఎడతెగకుండ అమృతపువాన కురిసినట్టుకాగా; నృప, నందను(డు= 
రాజకుమారుడు (నలుడు); అనురక్తుడు+అయి= (పేమ కలవాడయి; తడయక= వెనువెంటనే (ఆలస్యంచేయక); దానిన్‌= 
ఆ హంసను; విడిచెన్‌= విడిచిపెట్టాడు. 


తాత్సర్యం: ఆ హంస చెప్పినమాటలు నలుడి హృదయానికి కుంభవృష్టిగా అమృతం కురిసినట్టు అనిపించింది. 
అందుచేత ఆ రాజపుత్రుడు అనురాగంతో ఆ హంసను వెనువెంటనే విడిచిపెట్టాడు. 


వ. అంచపిండుతో నదియును విదర్ణనగరంబునకుం బటిచి, యం దుపవనంబున సఖీజనపరివృతయై యున్న 
దమయంతి యంతికంబునకు వచ్చి విహరించుచుండె; నంత వానిం జూచి పరమకౌతుకమ్మున. 16 


ప్రతిపదార్థం: అంచ, పిండుతోన్‌= హంసలగుంపుతో; అదియును= ఆ హంసకూడా; విదర్భ, నగరంబునకున్‌+పఅుచి= 
విదర్భ పట్టణానికి పారి, అంటే ఆకాశమార్గంలో ఎగిరివెళ్ళి; అందు+ఉపవనంబున= అక్కడి ఉద్యానవనంలో; సఖీ, జన, 
పరివృత+ఐ= చెలికత్తెలతో చుట్టుకొనబడిందై; ఉన్న= ఉన్నట్టి; దమయంతి+అంతికంబునకు, వచ్చి= దమయంతి సమీపానికి 
చేరి; విహరించుచు+ఉండెన్‌= తిరుగాడుతూ ఉండింది; అంత= అటుపిమ్మట; వానిన్‌+చూచి= ఆ హంసలను చూచి; 
పరమకౌతుకమ్మునన్‌= మిక్కుటమైన సంతోషంతో. 


తాత్సర్యం: అంచపిండుతో కలిసి ఆ హంసకూడా విదర్భ రాజధానికి ఎగిరివెళ్ళి, అక్కడ ఉద్యానవనంలో చెలికత్తెలతో 
కలిసి విహరిస్తున్న దమయంతి సమీపానికి వచ్చి నడయాడుతూ ఉన్నది. దమయంతి ఆ హంసలను చూచి 
మిక్కుటమైన సంతోషాన్ని పొందింది. 


తే. బండొరుల6 గడవంగ నయ్యువిద లెల్లం । బజిచి యొక్కొక్క కలహంస బట్టికొనంగం 
జెలువముగ నందు దమయంతిచేత( బట్టు । వడియె నలుచేత విడువంగంబడిన హంస. 17 


ప్రతిపదార్థం: ఆ+ఉవిదలు+ఎల్లన్‌= ఆ అంగనలందరు; ఒండొరులన్‌+కడవంగన్‌= ఒకొరినొకరు మీరి; పఅచి= పరుగెత్తి; 
ఒక్కొక్క= ఒకరు ఒక; కలహంసన్‌= రాజహంసను; పట్టి కొనంగన్‌= పట్టుకోగా; అందున్‌= ఆ హంసలలో; నలుచేత= 
నలుడిచేత; విడువంగన్‌+పడిన హంస= వదలి పెట్టబడిన అంచ; దమయంతిచేతన్‌; చెలువముగన్‌= అందంగా; పట్టు+పడియెన్‌= 
పట్టువడింది. 


తాత్సర్యం: ఆ వనితలందరు ఒకరినొకరు మీరి, పరుగెత్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రాజహంసను పట్టుకొన్నారు. 
అందులో మున్ను నలుడిచేత విడువబడిన హంస దమయంతిచేతనే అందంగా పట్టువడింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 101 


క. దమయంతికి నలునకు సం | గమకారణ దూతయైన కలహంస మనో 
జ్ఞమనుష్య వాక్యముల న । దమయంతికి హర్ష మెసంగం దా ని ట్లనియెన్‌. 18 


ప్రతిపదార్థం: దమయంతికి; నలునకున్‌; సంగమ, కారణ, దూత+ఐన= సంయోగానికి (కలయికకు విధిచే నిర్ణయించబడిన 
దూత అయిన; (దూత= ఉభయపక్షాలకు సంధిచేయటానికి నియుక్తుడైనవాడు); కలహంస= ఉత్తమ జాతిహంస (రాజహంస); 
మనోజ్ఞ, మనుష్య, వాక్యములన్‌= సుందరమైన మనుజ భాషలో; ఆ+దమయంతికి; హర్షము+ఎసంగన్‌= సంతోషం అతిశయించగా; 
తాన్‌= ఆ హంస; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: దమయంతికి నలుడికి సంయోగం సమకూర్చటానికై విధిచే నిర్ణయించబడిన దూత అయిన ఆ 
రాజహంస మనోహరమైన మనుజభాషలో దమయంతికి సంతోషం అతిశయించేటట్టు ఈ విధంగా పలికింది. 


విశేషం: ఈ పద్యంలో 'కారణదూతి' అనే ప్రయోగానికి విద్వాంసులు విశేషార్థాన్ని వివరిస్తున్నారు. ఈ (ప్రయోగం హంసకు 
విశేషణంగా వాడబడింది. 'సంగమకారణదూతి- సంయోగానికి కారణమైన దూత అని స్థూలంగా అరం చెప్పవచ్చు. అసలు- 
నలదమయంతులు విధాతచేత ఒకరికొకరు సృష్టించబడినవారు. అందు 'హంసి నిర్వహించవలసిన భూమిక విధి నిర్గీతం. 
'ఆ హంస నలదమయంతుల సమాగమం కూర్చటంకోసమే జన్మించింది'- అనే అర్థస్ఫూర్తి 'కారణదూత' ప్రయోగంలో 
కలదని పండితోత్తముల అభిప్రాయం. “కారణజన్ముండై కవినికాయము మెచ్చంగం గావ్యకర్తయె”- అనే ప్రయోగం ఇచట 
స్మరించతగింది. కవినికాయం మెచ్చేటట్టు కావ్యకర్త అవటానికే రచయిత జన్మించాడని ఇందులోని అంతరార్థం. నలుడిచేత 
విడువబడిన హంసయే దమయంతి చేతికి పట్టువడటం ఇందులోని స్వారస్యం. 


వ. “నీ హృదయేశ్వరుందైన నలునొద్దనుండి వచ్చితి; నపార పారావార పర్యం తానంత మహీతలంబునందు నా 
చూడని రాజు లెవ్వరు లేరు; సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుం బోలరు. 19 


ప్రతిపదార్థం: నీ, హృదయ+ఈశ్చరుండు+ఐన= నీ హృదయానికి నాథుడైన- అంటే నీవు వలచినటువంటి; నలు+ఒద్ద, 
నుండి= నలుడి దగ్గరనుండి; వచ్చితిన్‌= అరుదెంచాను; అపార, పారావార, పర్యంత+అనంత, మహీతలంబునందు= 
ఒడ్డులేని సము[ద్రంవరకు అంతంలేకుండ విస్తరించిన భూమండలంలో; నా, చూడని= నేను చూడనట్టి; రాజులు+ఎవ్వరు= 
(ప్రభువులు ఎవ్వరున్నూ; లేరు; సర్వ, గుణ, సౌందర్యంబులన్‌= అన్ని మంచిగుణాలలోను, అందంలోను; ఎవ్వరు= స్స్‌ 
రాజులున్నూ; నలున్‌= నలుడితో; పోలరు= సమానులు కారు. 


తాత్సర్యం: 'నేను నీ హృదయేశ్వరుడైన నలుడిదగ్గరనుండి వచ్చాను; అంతం, దరి లేని సముద్రంవరకు విస్తరించి 
ఉన్న ఈ అపార భూమండలంలో రాజులెవ్వరూ సౌందర్యసౌశీల్యాలలో నలుడికి సాటిరారు. 


తే. నీవు నలునకు. బేర్మితో దేవివైన( । గాక నీ సముజ్వ్వల రూప కాంతి విభవ 
నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర | లక్షణావలు లవి సఫలంబు లగునె? 20 


ప్రతిపదార్థం: నీవు; నలునకున్‌= నలుడనే వరుడికి; పేర్మితోన్‌= గౌరవంతో; దేవివి= దేవేరివి; ఐనన్‌, కాక= అయితే తప్ప; 
నీ, సముజ్ఞ్యల, రూప, కాంతి, విభవ, నిత్య, సౌభాగ్య, భాగ్య+అభిజాత్య, భద్ర, లక్షణ+ఆవలులు= మిక్కిలి వెలుగొందే నీ 
సౌందర్యం, నీ లావణ్య సంపద, నీ ఎడతెగని ఐశ్వర్యం, నీ అదృష్టం, గొప్పవంశంలో జననమందిన నీ గౌరవం, శుభ(ప్రదమైన 
నీకు గల సద్గుణాలు; అవి= అవన్నీ; సఫలంబులు+అగునె?= ఫల(ప్రదాలు అవుతాయా? అంటే రాణిస్తాయా? (రాణించవని 
భావం). 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ దమయంతీ! నీవు నలుడికి దేవేరివి అయితే తప్ప నీకు గల గొప్పలక్షణాలు- సౌందర్యం, లావణ్య 
సంపద, ఐశ్వర్యం, నిత్య సౌభాగ్యం, అదృష్టం, వంశగొారవం మున్నగునవి రాణించవు. 


వ. నీవు నారీరత్నంబ, వాతండు పురుషరత్నంబు; గావున మీ యిద్దజి సమాగమం బన్యోన్యశోభాకరంబగు" 

ననిన విని సంప్రాప్త హృదయసమ్మదయై దమయంతి దాని కిట్లనియె. 21 
ప్రతిపదార్థం: నీవు, నారీ, రత్నంబవు= నీవు వధువులలో రత్నంవంటిదానివి, అంటే (శ్రేష్టురాలివి; ఆతండు= ఆ నలుడు; 
పురుషరత్నంబు= పురుషులలో శ్రేష్టుడు; కావున; మీ+ఇద్దణు+అ= మీ ఇరువురి; సమాగమంబు= కలయిక; అన్యోన్య, 
శోభా+ఆకరంబు+అగున్‌= ఒకరికి ఇంకొకరు కాంతి కలిగించేటట్లు అవుతుంది; అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; 
సంప్రాప్త, హృదయ, సమ్మద+ఐ= హృదయంలో ఏర్పడిన సంతోషం కలదై; దమయంతి; దానికి= ఆ హంసకు; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: నీవు స్త్రీ రత్నానివి. ఆ నలుడు పురుషరత్నం. మీ ఇరువురి సంయోగం ఒకరి కొకరు శోభ చేకూర్చినట్లు 
ఉంటుంది'- అని హంస పలుకగా దమయంతి మిక్కుటమైన ఆనందం పొంది ఇట్లా అన్నది. 


మధ్యాక్కర. 
“ఆ రాజుగుణములు నా కెజింగించి నట్టులు నన్ను 
నా రాజునకు నెటింగించి కరుణ నాయందు. గావింపు 
మారంగి ననుడు నిషధవిషయమున కరిగి యా హంస 
వీరసేనజునకు దాని గుణరూప విభవముల్‌ సెప్పె, 22 


ప్రతిపదార్థం: ఆ, రాజు, గుణములు= రాజైన ఆ నలుడి గొప్పగుణాలు; నాకు+ఎటీంగించినట్టులు= నాకు తెలియజేసినట్టుగా; 
నన్నున్‌= నన్నుగురించి (అంటే నాలోని గొప్పగుణాలను); ఆ, రాజునకున్‌= ఆ రాజైన నలుడికి; ఎటింగించి= తెలిపి; 
నాయందున్‌= నాపట్ల; కరుణ= దయ; ఆరంగన్‌= సంపూర్ణంగా; కావింపుము= కల్పించేది; అనుడు= అని చెప్పగా; ఆ, హంస; 
నిషధ విషయమునకు= నిషధదేశానికి; అరిగి= వెళ్ళి; వీరసేనజునకున్‌= వీరసేనుడి కుమారుడైన నలుడితో; దాని= ఆ 
దమయంతి యొక్క; గుణ, రూప, విభవముల్‌= మంచిగుణాలు, అందం, సంపద గురించి; చెప్పెన్‌= వచించింది. 


తాత్సర్యం: 'ఆ నలమహారాజుగుణాలనుగురించి నా కెట్లా చెప్పావో అట్లాగే నన్నుగురించికూడా నిండైన దయతో 
ఆరాజుకు తెలియజెప్పుము'- అని దమయంతి అనగానే ఆ హంస నిషధదేశానికి వెళ్ళి, నలమహారాజుకు దమయంతి 
గుణరూపవైభవాలను గురించి చెప్పింది. 


నిశేషం: మధ్యాక్కర వృత్తంలోని ప్రతిచరణంలోనూ వరుసగా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, 
ఒక సూర్యగణం ఉంటాయి. అయిదవగణంయొక్క మొదటి అక్షరంతో యతిమైత్రి. ప్రాసనియమం పాటించబడుతుంది. 


వ. అంత 23 


తాత్సర్యం: అప్పుడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 193 


చ. నలదమయంతు లిద్దజు మనఃప్రభవానల బాధ్యమానులై 
సలిపిరి దీర్ధవాసర నిశల్‌ విలసన్నవనందనంబులన్‌ 
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం 
దలిరుల శయ్యలన్‌ సలిలధారల( జందనచారుచర్చలన్‌. 24 


ప్రతిపదార్థం: నల, దమయంతులు= నలుడును, దమయంతియు; ఇద్దణు= ఇరువురునూ; మనస్‌+(ప్రభవ+అనల, 
బాధ్యమానులు+ఐ= మన్మథతాపంచేత బాధించబడినవారై (మనః (ప్రభవుడు= మన్మథుడు); దీర్హ వాసర, నిశల్‌= పొడవైన 
పవళ్ళు, రేలు; విలసత్‌+నవ, నందనమ్ములన్‌= (ప్రకాశిస్తున్న అపరనందనవనాలలో (నందనవనం స్వర్గలోకంలోని ఉద్యానవనం); 
నలినదళంబులన్‌= తామరపూల రేకులలో; మృదు మృణాళములన్‌= మెత్తనైన తామరతూండ్లలో; ఘనసార, పాంసులన్‌ 
=కర్పూరధూళితో; తలిరుల శయ్యలన్‌= చిగురుటాకుల సెజ్జలపై; సలిల ధారలన్‌= ఎడతెగకుండ చల్లుకొనిన నీళ్ళలో; 
చందన, చారు, చర్చలన్‌= మనోహరమైన గంధపు మైపూతలతో; సలిపిరి= గడిపారు. 


తాత్సర్యం: నలదమయంతులు ఇరువురున్నూ (ఒకరికొకరు సుదూరంలో ఉండి) మన్మథతాపంచేత బాధించబడినవారై 
చెలువం చిందే నందనవనాలవంటి (క్రొత్తతోటలలో, తామరపూలరేకులలో, మెత్తని తామరతూండ్లలో, కర్ఫూరపరాగంతో, 
మంచి గంధపు మైపూతలతో, చల్లనినీటి జల్టుల్లో చిగురుటాకుల శయ్యలమీద పెక్కు పొడవయిన రేయింబవళ్ళు 
గడిపారు. 


నిశేషం: ఓజోగుణంతో కూడుకొన్న శిథిలబంధం (ప్రసాదగుణం. దాని కీపద్యం చక్కని ఉదాహరణం. పూర్వరాగ విప్రలంభ 
వర్లనకు సంబంధించిన ఈ పద్యరచన చిత్తవికాసరూపమైన రసానుభూతిని అందిస్తుంది. రసోచితమైన అక్షరరమ్యత 
గమనించదగింది. మన్మథవిరహాగ్ని తప్తులైన నాయికా నాయకులు శీతలోపచారాలను ఆశ్రయించటం ప్రకరణౌచిత్యం. 
'దీర్భవాసరనిశలొ అనే సమాసం సార్థకం. విరహంవలన పవళ్ళు, రాత్రులు దీర్ణాలుగా వారి కనిపించాయని ధ్వని. లేదా - 
పగళ్ళు దీర్గాలైన (గ్రీష్మాదులూ, రాత్రిళ్ళు దీర్గాలైన హేమంతాదులూ ఈ సమాసంవలన సూచించబడుతున్నవనీ, 
నలదమయంతులు అన్ని బుతువుల్లోనూ విరహబాధను విస్తృతంగా అనుభవించారనీ (గహించవచ్చును. ఖావిప్రబంధ 
శృంగారరసవర్షనలకు ఈ పద్యం ఒక వెలుగుబాట. 


వ. ఇట్లిద్దబు నన్యోన్యరూపగుణ శ్రవణసంజాతప్రీతులై యుండునంత నంతఃకరణ సంతత మనోజాత సంతాప 
వివర్ణ వదనయైన యా దమయంతిం జూచి భయసంభ్రమాక్రాంతులై సఖీజను లెల్ల నక్కోమలి వృత్తాంతం 
బంతయు భీమున కెటింగించి యిట్లనిరి. 25 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇద్దబున్‌= ఇరువురు; అన్యోన్య, రూప, గుణ, (శ్రవణ, సంజాత, పీతులు+ఐ= 
ఉభయులందుగల అందం, మంచిగుణాల గురించి వినటం వలన పుట్టిన సంతోషం కలవారై; ఉండు+అంతన్‌= ఉన్నపిదప; 
అంతఃకరణ, సంతత, మనస్‌+జాత, సంతాప, వివర్ల, వదన+ఐన= మనస్సులోపలి ఎడతెగని మన్మథబాధచేత వెలవెల 
పోయిన ముఖం కలదైన; ఆ, దమయంతిన్‌+చూచి= ఆ దమయంతిని చూచి; భయ, సం(భ్రమ+ఆ(క్రాంతులు+ఐ= భయంవలన 
కలిగిన ఉద్వేగంతో కూడినవారై; సఖీ, జనులు+ఎల్లన్‌= చెలికత్తెలందరు; ఆ+కోమలి= ఆ సుకుమారియొక్క; వృత్తాంతంబు+ 
అంతయు= సమాచారమంతయు; భీమునకు= (విదర్భరాజైన) భీముడికి; ఎటింగించి= తెలిపి; ఇట్టు+అనిరి= ఈ విధంగా 
పలికారు. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నలదమయంతులు ఇద్దరు ఒకరి రూపగుణాలను గూర్చి మరొకరు వినటంవల్ల ఒకరిపై ఒకరు 
(ప్రేమకలవారై ఉన్నారు. అప్పుడు మన్మథతాపంచేత వెలవెలపోయిన మొగంతో లోలోపల మగ్గుతున్న దమయంతిని 
చూచి, భయంతో కూడిన తత్తరపాటుతో చెలికత్తెలందరు ఆ సుకుమారిసమాచారాన్ని భీమరాజుకు తెలిపి ఇట్టన్నారు. 


సీ. కలహంస పలికిన పలుకులు గుణియించు, । వడి దాని పోయిన వలను చూచు, 
బలుకదు సఖులతో లలితాంగి, మిన్నక | యలయుచు నుండు. దా ననుదినంబుం 
జారువిభూషణాహార విహార శ । య్యాసన భోగంబులందు విముఖి 
యయి, రేయు€ బగలు నిద్రయు నెప్పు డెటు(గక |; దమయంతి నలు డను ధరణినాథు 


ఆ. నంద బుద్ది నిలిపి, కందర్ప బాధిత । యగుచు నున్నయది ధరాధినాథ! 
ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన । నొల్ల దెంత విభవయుక్తు లయిన. 26 


ప్రతిపదార్థం: కలహంస= రాజహంస; పలికిన, పలుకులు= చెప్పినమాటలు; గుణియించున్‌= వల్లె వేస్తుంది; వడిన్‌= వేగంగా; 
దాని, పోయిన, వలను= అది (రాజహంస) వెళ్ళిన దిక్కునే; చూచున్‌= చూస్తుంటుంది; సఖులతో= చెలికత్తెలతో; పలుకదు= 
మాటాడదు; లలితాంగి= సుకుమారమైన శరీరంకలది (దమయంతి); మిన్నక= ఊరక; అలయుచున్‌+ఉండున్‌= 
అలసిపోతుంటుంది; తాన్‌= తాను; అనుదినంబున్‌= (ప్రతిదినమును; చారు, విభూషణ+ఆహార, విహార, శయ్యా+ఆసన, 
భోగంబులందున్‌= అందమైన ఆభరణాలపట్ట, ఆహార విహారాలలోను, పడకలోను, పీఠంలోను- అంటే ఆయా సౌఖ్యాలలో; 
విముఖి+అయి= పెడమొగం కలదై- అంటే లెక్కచేయనిదై; రేయున్‌= రాత్రులు; పగలు= పగళ్ళు; నిద్రయున్‌= నిద్రను; 
ఎప్పుడు+ఎణు(గక= ఎప్పుడూ తెలియక, అంటే దివారాత్రాలలో ఎప్పుడూ నిద్రపోక; దమయంతి; నలుండు+అను= నలుడనే; 
ధరణి, నాథునందు+అ= రాజుమీదే; బుద్ది, నిలిపి= మనస్సులో లగ్నంచేసి; కందర్ప, బాధిత+అగుచున్‌= మన్మథుడిచేత 
బాధించబడిందవుతూ; ఉన్న+అది= ఉన్నది; ధరా+అధి, నాథ!= ఓ మహారాజా!; ధరణి, పతులన్‌+ఒరులన్‌= ఇతర రాజులను; 
ఉరు, గుణ+ఆఢ్యులన్‌= గొప్ప గుణాలు కలవాళ్ళను; ఎంత, విభవ, యుక్తులు+అయినన్‌= ఎంత సంపదతో కూడుకొని 
ఉన్నవాళ్ళనైనను; వినన్‌+ఒల్లదు= ఆలకించటానికి ఇష్టపడదు. 


తాత్సర్యం: దమయంతి ఆ రాజహంస వెళ్ళినదిక్కునే ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. ఆ రాజహంస చెప్పిన 
మాటలనే వల్లెవేస్తూ ఉంటుంది. ఆ లలితాంగి చెలికత్తెలతో మాటాడటం మానివేసింది. ఏ పనీ చేయకుండానే ఊరక 
అలసిపోతుంది. ప్రతిదినం ఎట్టి సౌఖ్యాలను ఆశించదు. అందమైన ఆభరణాలపై ఆహార విహారాలపై ఆమెకు 
అభిలాషలేదు. శయనించటానికి మంచిపరుపు కోరదు. కూర్చొనటానికి మెత్తనిపీఠం కావాలని అడగదు. అసలు 
నిద్రలేకుండ ఎన్నో రాత్రులు పగళ్ళు ఆమె గడిపింది. ఎల్లప్పుడు నలుడు అనే మహారాజునే స్మరిస్తూ మన్మథతాపంతో 
(క్రుంగి కృశిస్తున్నది. ఓ మహారాజా! ఇతర రాజులు ఎంతటి సంపద కలవారైనా, ఎంతటి గొప్పగుణాలు కలవారైనా 
వారి విషయం ఏమాత్రం వినటానికి ఇష్టపడదు. 


వ. అనిన విని భీముం 'డేమి సేయుదు? నెవ్విధంబున నమ్మహీపతి నిట రావింప నగునో!' యని చింతించుచు 
సంప్రాప్త యౌవనయైన కూంతుం జూచి యప్పుడు. 27 


ప్రతిపదార్థం: అనిన, విని= అని చెప్పగా విని; భీముండు= భీమరాజు; ఏమి+చేయుదున్‌= ఏమి చేయగలను?; ఏ+విధంబునన్‌= 
ఏరీతిగా; ఆ+మహీపతిన్‌= ఆ (భూభర్త) రాజును; ఇట= ఇచటికిః రావింపన్‌+అగునో= రప్పించటానికి వీలవునో?; అని; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 195 


చింతించుచున్‌= యోచిస్తూ; సంప్రాప్త, యౌవన+ఐన= (ప్రాప్తించిన యౌవనంకలదైన-అంటే యుక్తవయస్సు వచ్చినట్టి 
కూంతున్‌+చూచి= పుత్రికను చూచి; అప్పుడు. 


తాత్సర్యం: చెలికత్తెలు అట్టా చెప్పగా విని భీమరాజు “ఏమి చేయగలను? ఏ ఉపాయంతో ఆ నలమహారాజును 
ఇచటికి రప్పించగలను?” అని ఆలోచిస్తూ, యుక్తవయస్సు వచ్చిన పుత్రికను చూచి, అపుడు. 


క. ఆ వైదర్గు(డు నిఖిల ధ | రా వలయములోన( గలుగు రాజన్యుల నా 
నా విషయాధీశ్వరులను । రావించెం దత్వయంవర వ్యాజమునన్‌. 28 


ప్రతిపదార్థం: ఆ, వైదర్భుండు= ఆ విదర్భరాజు(భీముడు); నిఖిల, ధరా, వలయములోనన్‌+కలుగు= సమస్త భూమండలంలో 
ఉన్న; రాజన్యులన్‌= రాజులను, నానా, విషయ+అధీశ్వరులను= వివిధ దేశాలకు (ప్రభువులైన వాళ్ళను; తద్‌+స్వయంవర, 
వ్యాజమునన్‌= ఆ దమయంతియొక్క స్వయంవరం అనే మిషతో; రావించెన్‌= రప్పించాడు. 


తాత్సర్యం: ఆ విదర్భరాజు భీముడు సమస్త భూమండలంలో ఉన్న రాజులను దమయంతీ స్వయంవరమనే మిషతో 
రప్పించాడు. 


విశేషం: పూర్వకాలంలో భారతదేశంలో క్షత్రియ రాజకన్యలు తమకు నచ్చిన వరుడిని ఎన్నిక చేసికొని పెండి చేసికొనేవారు. 
ఆ బహిరంగ రాజసభకు రాజులందరినీ ఆహ్వానించటం పరిపాటి. ఆ మహోత్సవంలో ప్రధాన భూమిక నిర్వహించే కన్యక 
రాజపు(త్రిక. కావున ఆ మహోత్సవానికి స్వయంవరం” అనే పేరు వచ్చింది. 


క  మనుజేశ్వరు లెల్లను బో । రన దమయంతీ స్వయంవరమునకు నొప్పం 
జనుదెంచిరి సైన్యస్యం । దన ఘట్టన నవనితలము దల్లడపడంగన్‌. 29 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వరులు+ఎల్లను= రాజులందరు; బోరున= శీఘ్రంగా; దమయంతీ, స్వయంవరమునకున్‌= దమయంతి 
యొక్క స్వయంవరానికి; సైన్య, స్యందన, ఘట్టనన్‌= భటులయొక్క రథాలయొక్క తాకిడివలన; అవనితలము= భూమిపైభాగం; 
తలడపడంగన్‌= తలడిలేటటు; ఒప్పన్‌= ఒప్పునట్లుగా (తగినట్లుగా); చనుదెంచిరి= వచ్చారు. 

ft | 9 చా. a} ap) హం, 


తాత్పర్యం: రాజులందరు ఉత్సాహంతో దమయంతీస్వయంవరానికి విచ్చేశారు. వారి సేనలయొక్క, రథాలయొక్క 
రాపిడిచేత భూమిపైభాగం తల్లడిల్లింది. 


వ. ఆ సమయంబున బర్వత నారదు లను పురాణమునులు భూలోకం బెల్లం గ్రుమ్మరి యింద్రలోకంబునకుం 
బోయిన నింద్రుండు వారిం బూజించి, భూలోకంబునం గుశలం బడిగి. 'యిది యెట్లు ధర్మపరిపాలనపరులై 
వీరులై రణనిహతు లైన రాజు లక్షయలోకసుఖంబు లనుభవింప నతిథులై యిందులకు నింతకాలంబయ్యు 
రాని కారణం బేమి? యని యడిగిన నారదుం డిట్లనియె. 30 

ప్రతిపదార్థం: ఆ, సమయంబునన్‌= అప్పుడు; పర్వత, నారదులు+అను= పర్వతుడు, నారదుడు అనే; పురాణమునులు= 


ప్రాచీనబుషులు; భూలోకంబు+ఎల్లన్‌= భూలోకాన్ని అంతటిని; (క్రుమ్మరి= తిరిగి; ఇంద్ర, లోకంబునకున్‌+పోయినన్‌= 
ఇందద్రలోకానికి వెళ్ళగా; ఇంద్రుండు= ఇంద్రుడు; వారిన్‌= ఆ పర్వత నారదులను; పూజించి= గౌరవించి; భూలోకంబునన్‌, 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


కుశలంబు+అడిగి= భూలోకంలోని క్షేమసమాచారం అడిగి; ఇది+ఎట్లు= ఇది ఎట్టాగ?; ధర్మ, పరిపాలనపరులు+ఐ= ధర్మంతో 
ఏలుబడి కొనసాగిస్తున్న వారై; వీరులు+ఐ= పరాక్రమవంతులై; రణ, నిహతులు+ఐన, రాజులు= రణంలో చంపబడిన 
రాజులు; అక్షయ, లోక, సుఖంబులు= తరగనట్టి లోకాలలోని సౌఖ్యాలు; అనుభవింపన్‌= అనుభవించటానికై; అతిథులు+ఐ= 
మన్ననను అనుభవించే ఆగంతుకులై; ఇందులకున్‌= ఇచటికి; ఇంతకాలంబు+అయ్యున్‌= ఇంతకాలం గడచిపోయినప్పటికి; 
రాని, కారణంబు+ఏమి+అని= రానట్టిహీతువు ఏమి టని; అడిగినన్‌= అడుగగా; నారదుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో పర్వతుడు, నారదుడు అనే ప్రాచీనబుషులు భూమండలమంతా తిరిగి చూచి 
ఇందద్రలోకానికి వెళ్ళారు. ఇంద్రుడు వారిని పూజించి భూలోకాన్నిగురించిన కుశలప్రశ్నలు వేసి “మునీం(ద్రులారా! 
ఇంతకుపూర్వం ధర్మపరిపాలన చేసి, యుద్దాలలో వీరమరణం చెందిన రాజులు అక్షయలోకాల సుఖాలను 
అనుభవించటానికై అతిథులుగా స్వర్గలోకానికి వస్తూ ఉండేవారు. కానీ, ఇంతకాలమయినా వారు రాకపోవటానికి 
గల కారణమేమిటి?” అని అడుగగా నారదుడు ఇట్లా చెప్పాడు. 


నిశేషం: (1) ప్రాచీనభారతీయవాజ్మయంలో నారదుడిపాత్ర ఒక విశిష్టసృష్టి నారదుడు (్రిలోకసంచారి. ఆ మునికి తెలియని 
సమాచారం ఉండదు. ఆయన సంగీతప్రియుడు. కలహభోజనుడు, గొప్ప భగవద్భక్తుడు. (2) అతిథి:- మర్యాదగా ఆహ్వానాన్ని 
పురస్కరించుకొని విందుకై వచ్చే ఆగంతుకుడు అనేది నేటి వ్యవహారంలోని అర్థం. న+తిథి= తిథిని చూడకుండ (ఆహారార్థం) 
పయనించి వచ్చేవాడు- అని అసలు అర్థం. 


క. “నర సిద్ద సాధ్య విద్యా । ధర సురకన్యకలకంటి దమయంతియ సుం 
దరి; దాని సుస్వయంవర । మరుదై వర్తిల్లుచున్నయది యిప్టు మహిన్‌. 31 


ప్రతిపదార్థం: నర, సిద్ద, సాధ్య, విద్యాధర, సుర, కన్యకల కంటెన్‌= మనుజులలో, సిద్దులలో, సాధ్యులలో, విద్యాధరులలో, 
దేవతలలో ఉన్న పెండ్లిగాని ఆడుపడుచులందరికంటె; దమయంతి+అ= దమయంతి ఒక్కతె మాత్రమే; సుందరి= అందకత్తె; 
దాని= ఆమెయొక్క; సు, స్వయంవరము= గొప్ప స్వయంవరం; ఇవ్లు= ఇపుడు; మహిన్‌= భూలోకంలో; అరుదు+ఐ= 
అసాధారణమైనదై; వర్తిల్లుచున్న+అది= జరుగుతున్నది. 


తాత్సర్యం: 'దమయంతి జగదేకసుందరి. నరులలో, సిద్దులలో, సాధ్యులలో, విద్యాధరులలో, దేవతలలో అటువంటి 
సౌందర్యవతి లేదు. ఆమె స్వ్యయంవరమహోత్సవం ఇపుడు భూలోకంలో అసాధారణ వైభవంతో జరుగుతున్నది. 


క. అందులకు ధరణి గల నృప | నందను లెల్లను ముదంబునం బోయెడు వే 
డ్కం దమలో( గలహంబును । గ్రందును లేకున్నవారు గడు నెయ్యమునన్‌.' 32 


ప్రతిపదార్థం: అందులకున్‌= ఆ దమయంతీ స్వయంవరానికి; ధరణిన్‌+కల= భూమిలో ఉండే; నృపనందనులు+ఎల్లను= 
రాజపుత్రులందరును; ముదంబునన్‌= సంతోషంతో; పోయెడు= వెళ్ళే; వేడ్కన్‌= కుతూహలంతో; కడునెయ్యమునన్‌= 
మిక్కుటమయిన స్నేహంతో; తమలోన్‌= ఒకరికొకరు; కలహంబును= విరోధాన్ని; |క్రందును= పొరపొచ్చాన్ని; లేక+ఉన్నవారు= 
లేకుండ ఉన్నారు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 197 


తాత్పర్యం: ఆ దమయంతీ స్వయంవరంలో పాల్తొనటానికై భూలోకంలోని రాకుమారులందరు తమలోని అన్యోన్య 
వైరాలు, అభిప్రాయభేదాలు ఉజ్ఞగించి, ఉత్సాహంతో, వేడుకతో మిక్కిలి స్నేహంతో ఉంటున్నారు. 


నిశేషం: నారదుడికి కావలసింది అన్యోన్యకలహాలు. దమయంతీ స్వయంవర కారణాన కలహభోజనుడైన నారదుడు పాపం 


పస్తులుండవలసి వచ్చింది. 


ల 


అనిన నింద్రుండును, లోకపాలవరులును దదాలోకన కౌతుకంబునం గనక రత్నరమ్య దివ్య 
విమానారూఢులయి చనువారు ముందట దమయంతీ స్వయంవరంబునకుంబోయెడువాని నాదిత్యులలోన 
విష్ణుండునుంబోలె. దేజోధికుండైన వాని ననన్యసాధారణరూపవిభవంబున రెండవ మన్మథుండు 
నుంబోనివాని నలుం గని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు వచ్చి వాని కిట్లనిరి. 33 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నారదమహర్షి చెప్పగా విని; ఇంద్రుండును= ఇం(ద్రుడున్నూ; లోకపాలవరులును= గొప్పవారైన 
దిక్సాలకులున్నూ; తద్‌+ఆలోకన, కౌతుకంబునన్‌= ఆ దమయంతీ స్వయంవరాన్ని చూడాలనే వేడుకతో; కనక, రత్న, రమ్య 
దివ్య, విమాన+ఆ రూఢులు+అయి= బంగారంతో, రత్నాలతో (పొదగబడటంచేత) అందమైన దివ్యవిమానాలలో కూర్చున్నవారై, 
చనువారు= (ప్రయాణించేవారు; ముందట=(తమ కనుల) ముందు; దమయంతీ, స్వయంవరమునకున్‌+పోయెడువానిన్‌; 
ఆదిత్యులలోనన్‌= సూర్యులలో; విష్ణుండునున్‌+పోలెన్‌= విష్ణువువలె; తేజస్‌+అధికుండు+ఐనవానిన్‌= తేజస్సుచేత అధికుడైనవాడిని, 
అంటే మిక్కుటమైన (ప్రకాశం గల నలుడిని; అనన్య, సాధారణ, రూప, విభవంబునన్‌= ఒరులకు సాధారణం గాని సౌందర్యం 
సంపద చేత; రెండవ, మన్మథుండునున్‌+పోనివానిన్‌= అపర మన్మథుడివలె ఉన్నవాడిని; నలున్‌+కని= నలుడిని చూచి; 
అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; విమానంబులు; నిలిపి; భూతలంబునకు, వచ్చి= భూమి మీదకు చేరి; వానికి= ఆ నలుడికి; 
ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 


తాత్పర్యం: అని నారదమహర్షి చెప్పగా విని ఇంద్రుడున్నూ, దిక్సాలకులున్నూ, ఆ దమయంతీ స్వయంవరాన్ని 
చూచే వేడుకతో రత్నాలు పొదగబడిన అందమైన పసిడి విమానాలను ఎక్కి బయలుదేరారు. దారిలో భూమిపై వారి 
కనులముందు నలుడు కనిపించాడు. ఆ మహారాజుకూడ దమయంతీ స్వయంవరానికి వెళ్ళుతున్నాడు. అతడు 
సూర్యులలో విష్ణువువలె మిక్కుటమైన కాంతితో వెలుగొందుతున్నాడు; సౌందర్యంలో సాటిలేనివాడై అపరమన్మథుడివలె 
దీపిస్తున్నాడు. అపుడు దేవతలు ఆకాశంలో తమ విమానాలను నిలిపి భూమిపైకి వచ్చి నిలిచి, నలుడితో ఇట్లా 
పలికారు. 


నిశేషం: ఆదిత్యులు పన్నెండుమంది. వారిలో “విష్ణువు అధిక తేజస్వి. ఇంద్రుడు, ధాత, పర్దన్యుడు, త్వష్ట, పూషుడు, 
అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు - వీరు ద్వాదశాదిత్యులు. “ఆదిత్యానా 
మహం విష్ణు” అనే భగవర్గీతావాక్యం ఇట స్మరించదగింది. 


సీ, 'నిత్యసత్యవ్రత! నిషధేశ! నీవు మా | కమరంగ దూతవై యభిమతంబు 
సేయుము' నావుడు. జెచ్చెర 'నట్టుల | చేయుదు మణి నాకు. జెపుండు మీర 
లెవ్వార? లేను మీ కిష్టంబుగా దూత । నై యేమి సేయుదు?' ననిన, నతని 
కమరేశ్వరుం డిట్టు లనియె; 'నే నింద్రుండ; । వీరు దిక్సాలురు విదితయశులు; 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయం । వరము. జూచు వేడ్క వచ్చియున్న 
వార; మీవు మమ్ము వారిజాక్షికి నెటిం । గింపు నామధేయ కీర్తనముల. 34 


ప్రతిపదార్థం: నిత్య, సత్య, (వ్రత!= ఎల్లప్పుడు సత్యాన్ని వ్రతంగా పాటించేవాడా!; నిషధ+-ఈశ1!= నిషధదేశానికి పాలకుడా!; 
నీవు; మాకు; అమరంగన్‌= ఒప్పునట్టుగా; దూతవు+ఐ= హితం కోరే (ప్రతినిధివై; అభిమతంబు+చేయుము= కోరిక నెరవేర్చుము; 
నావుడున్‌= అనగా; చెచ్చెరన్‌= వేగంగా; అట్టుల, చేయుదున్‌= అట్టే చేస్తాను; మణీ= ఇక; నాకున్‌+చెపు(డు= నాకు చెప్పండి; 
మీరలు+ఏ+వారలు= మీరు ఎవరు?; ఏను= నేను; మీకు; ఇష్టంబు+కాన్‌= (పీతి కలిగేటట్టు: దూతను+ఐ= మీకు (ప్రతినిధిగా; 
ఏమి+చేయుదున్‌= ఏ కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉన్నది; అనినన్‌= అని పలుకగా; అతనికి= ఆ నలుడికి; అమర+-ఈశ్వరుండు= 
దేవేంద్రుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఏను= నేను; ఇంద్రుండ= ఇంద్రుడిని; వీరు; దిక్సాలురు= వీరు 
దిక్కులను పాలించేవారు; విదితయశులు= ఎల్లరకు తెలిసినట్టి కీర్తి కలవారు; ధరణిన్‌+ఒప్పుచున్న= భూలోకంలో విలసిల్లుతున్న; 
దమయంతి, సుస్తయంవరమున్‌= దమయంతీ శుభ స్వయంవరాన్ని; చూచు, వేడ్కన్‌= చూడాలనే కుతూహలంచేత; వచ్చి+ఉన్న, 
వారము= వచ్చినవారము; ఈవు= నీవు; మమ్మున్‌= మమ్మల్ని; నామధేయ, క్రీరనములన్‌= పేర్లు బిరుదులతోపాటు (ప్రశంసించటం 
ద్వారా; వారిజ+అక్షికిన్‌= పద్మనేత్రకు, దమయంతికి; ఎణింగింపు= తెలియజేయాలి. 


తాత్సర్యం: 'ఎల్లప్పుడు సత్యవ్రతాన్ని దీక్షతో పాటించే ఓ నిషధమహారాజా! నీవు మాకు అనువైన దూతగా మా 
అభీష్టం నెరవేరాలని కోరుతున్నాం'- అని చెప్పగా నలుడు వెనువెంటనే మారుపలికాడు. అట్లే చేస్తాను. మరి నాకు 
మీ రెవరో, నేను మీకు పియమొనరించటానికి మీ ప్రతినిధి (దూత) నయి ఏ కర్తవ్యాన్ని నెరవేర్చాలో సెలవిండు” 
అని చెప్పగా అతడికి దేవేంద్రుడు ఇట్టా చెప్పాడు. 'నేను దేవేంద్రుడిని. వీరు నా సహచరులైన దిక్సాలురు. 
సుప్రసిద్ధులు. మేము భూలోకంలో జరుగుతున్న దమయంతీ స్వయంవరాన్ని చూచేవేడుకతో విచ్చేసి ఉన్నాం. నీవు 
పద్మదళాయతాక్షి అయిన దమయంతికి మమ్మల్ని పేర్లతో, బిరుదాలతో ప్రశంసాపూర్వకంగా పరిచయం చేయాలి. 


వ. అట్లయిన నక్కోమలి మాయందు. దనవలచినవాని వరియించు 'ననిన నింద్రునకు( గృతాంజలియై నలుం 
డిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అట్టు+అయినన్‌= ఆ విధంగా నీవు దౌత్యం నెరపిన పిమ్మట; ఆ+కోమలి= ఆ సుకుమారి; మాయందున్‌= 
మాలో; తన వలచినవానిన్‌= తనకు ఇష్టమైనవాడిని; వరియించును= భర్తగా ఎన్నుకొంటుంది; అనినన్‌= అని చెప్పగా; 
ఇంద్రునకున్‌; కృతాంజలి+ఐ= నమస్కరించి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ విధంగా నీవు దౌత్యం నెరపితే, ఆ సుకుమారి దమయంతి తన ఇచ్చవచ్చినవాడిని మాలో ఒకరిని 
వరుడిగా ఎన్నుకొంటుంది'- అని ఇంద్రుడు చెప్పగా విని నలుడు ఆతడికి నమస్కరించి ఇట్టా అన్నాడు. 


ఆ. “ఎటి(గి యెటింగి నన్ను నేకార్థసముపేతు(। బాడియయ్య యిట్టి పనికి. బనుప?' 
ననిన 'నుత్సుకుండ వై యేల చేసెద । నంటి? చేయకుండ నగునె యింక? 36 


ప్రతిపదార్థం: ఎతి(గ, ఎటి(గ,= తెలిసి, తెలిసి; ఏక+అర్థ+సముపేతున్‌+నన్నున్‌= ఒకేధ్యేయం గల నన్ను, అంటే మీకూ 
నాకూ లక్ష్యం ఒకటే అయిన నన్ను; ఇట్టి, పనికిన్‌+పనుపన్‌= ఇటువంటి పనికి నియోగించటం; పాడి+ అయ్య?= (మీకు) 
న్యాయమా?!; అనినన్‌= అని చెప్పగా; ఉత్సుకుండవు+ఐ= తమకం కలవాడివై; ఏల= ఎందుకు? చేసెదను= చేయగలను; 
అంటి= అన్నావు; ఇంక= ఇక; చేయకుండన్‌+అగునె?= చేయకుండటం నీకు వీలౌతుందా? (ఉండదని భావం). 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 199 


తాత్పర్యం: 'మీరూ, నేనూ ఒకే ధ్యేయసిద్దికై ప్రయత్నిస్తున్నవారలం. ఆ విషయం మీకు సంపూర్ణంగా తెలిసిందే. 
అటువంటప్పుడు ఈ పనికి మీరు నన్ను వినియోగించటం న్యాయమా?” అని నలుడు దేవేంద్రుడిని ప్రశ్నించాడు. 
దేవేంద్రుడు నలుడితో 'నీవేకదా మేము ఏ విషయాన్ని అర్థించినా చేస్తానని ఉత్సాహంతో మాట ఇచ్చావు. ఇక 
ఆడినమాట నీ వెట్లా తప్పటానికి వీలౌతుంది? 


ఆ. _ నిన్ను నిత్యసత్యనిరతుంగా నెటి(గి యి । కార్యమునకు వలను గలుగు టెటింగి 
పనుప వలసె దూతభావ మపేక్షించి; । దేవహితము, దీని దీర్వవలయు. 37 


ప్రతిపదార్థం: నిన్ను; నిత్య, సత్య, నిరతున్‌+కాన్‌= ఎల్లప్పుడు సత్యం పాటించేవాడినిగా; ఎటి(గి= తెలిసికొని, -ఈ+కార్యమునకున్‌= 
ఈ పనికి; వలను, కలుగుట+ఎటింగి= వీలున్నదని తెలిసికొని; దూత భావము+అపేక్షించి= నీ దౌత్యాన్ని కోరి; పనుప 
వలసెన్‌= నియోగించవలసి వచ్చింది; దేవ, హితము= దేవతల కొరకైన మేలు; దీనిన్‌= దీనిని; తీర్చన్‌, వలయున్‌= నెరవేర్చాలి. 


తాత్సర్యం: నీవ సత్యసంధుడివని తెలుసు. ఈ కార్యం నిర్వహించగలిగే శక్తిసామర్థ్యాలు నీకు కలవనీ మాకు 
తెలుసు. అందుచేతనే నీ దౌత్యాన్ని మేము కోరుకొన్నది. ఇది దేవతల మేలు కొరకైన కార్యం. నీవు దీనిని నెరవేర్చాలి. 


వ. ఆయుధీయ సురక్షితం బయిన రాజగృహం బెట్లు సొర నగు నని శంకింప వలవదు; దమయంతీ నివేశంబు 
ప్రవేశించు నపుడు ని న్నెవ్వరు వారింపనోడుదు' రనిన శక్రువచనంబుల నశంకితుం డయి నలుం డప్పుడ 
విదర్భా నగరంబునకుం బోయి యొక్కరుండ దమయంతీగృహంబు సొచ్చిన. 38 


ప్రతిపదార్థం: ఆయుధీయ+సురక్షితంబు+అయిన=ఆయుధాలు ధరించినభటులచేత బాగా కాపాడబడుతున్న; రాజగృహంబు= 
రాజుగారి అంతఃపురం; ఎట్టు+సారన్‌+అగున్‌+అని= ఏ విధంగా (ప్రవేశించటానికి వీలుంటుందని; శంకింప, వలవదు= 
సందేహించ నవసరం లేదు; దమయంతీ, నివేశంబు= దమయంతిమందిరం; (ప్రవేశించునపుడు= లోనికి వెళ్ళేటప్పుడు; 
నిన్ను+ఎవ్వరు= నిన్ను ఎవరున్నూ; వారింపన్‌+ఓడుదురు= అడ్డుపెట్టజాలరు; అనినన్‌= అని చెప్పగా; శక్రువచనంబులన్‌= 
స © 

ఇంద్రుడి మాటలచొప్పున; అశంకితుండు+అయి= సందేహం లేనివాడై; నలుండు; అప్పుడు+అ= అప్పుడే; విదర్భానగరంబున 
కున్‌+పోయి= విదర్భరాజధానికి వెళ్ళి; ఒక్కరుండు+అ= తా నొక్కడు మాత్రమే; దమయంతీ, గృహంబు+చొచ్చినన్‌= 
దమయంతి నివసించే ఇల్లు ప్రవేశించగా. 


తాత్పర్యం: 'ఆయుధాలు ధరించిన భటులు బాగా కాపాడుతున్న రాజుగారి అంతఃపురం ఎట్లా ప్రవేశించటానికి 
వీలవుతుంది? అని శంకించవద్దు. దమయంతీమందిరం ప్రవేశించేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డుపెట్టజాలరు"- అని 
ఇంద్రుడు చెప్పగా, అతడి మాటల (ప్రకారం నలుడు అప్పుడే విదర్భరాజధానికి వెళ్ళి తా నొక్కడు మాత్రమే 
దమయంతి ఇంట్లో ప్రవేశించాడు. 


నలుడు దమయంతియొద్దకు దేవదూతయై పోవుట (సం. 3-52-10) 


హంసచే( దన వినినంతకంటెను రూప । విభవాతిశయమున వెలయుదాని, 
సురకన్యకలయట్టి సురుచిర శతకన్య । కాళిచే( బరివృతయైన దాని, 
హృదయేశు(డైన తన్నెప్పుడు వినుచున్మి । నలయ కాశ్వాసిత యైనదాని, 
దమయంతి. జూచి కందర్పశరావిద్దు(। డయ్యె నలుం; డంత నతని జూచి 


(ఈక 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. 'యితడపూర్వ మనుజు. డెందుండి వచ్చెనో? యనుచు నుదరిపడి లతాంగు లెల్ల 
నాసనములు డగ్గి యప్పు డభ్యుద్దత । లైరి మనములందు హర్ష మెసంగ. 39 


ప్రతిపదార్థం: హంసచేన్‌= హంసచేత; తన, వినినంత కంటెను= తాను వినిఉన్నదాని కంటె; రూప, విభవ+అతిశయమున= 
సౌందర్య సంపదయొక్క ఆధిక్యంచేత; వెలయుదానిన్‌= విలసిల్లుతూ ఉండే దానిని; సురకన్యకల+అట్టి= దేవకన్యకల వంటి; 
సు, రుచిర, శత, కన్యక+ఆళిచేన్‌= మిక్కిలి (ప్రకాశమానలైన నూర్గురు కన్యకల సమూహంచేత; పరివృత+ఐన, దాని= 
చుట్టుకొనబడి ఉన్నదానిని; హృదయ+-ఈశు(డు+ఐన= మనోనాథుడైన (మనసార వలచినవాడైన); తన్ను+ఎప్పుడు= తనను 
గురించి ఎల్లప్పుడును; వినుచు+ఉన్కిన్‌= వింటూ ఉండటంచేత; అలయక= అలసిపోకుండ; ఆశ్వాసిత+ఐన, దానిన్‌= 
ఊరటపొందిన దానిని; దమయంతిన్‌+చూచి= దమయంతిని చూచి; కందర్ప, శర+ఆవిద్దుండు+అయ్యెన్‌= మన్మథబాణాలచేత 
కొట్టబడినవాడు అయ్యాడు; నలుండు= నలుడు; అంతన్‌= అంతట; అతనిన్‌+చూచి= ఆ నలుడిని చూచి; ఇతడు; అపూర్వ 
మనుజు(డు= (క్రొత్తవాడు; ఎందుండి, వచ్చెనో= ఎచటనుండి వచ్చి ఉన్నాడో; అనుచున్‌= అని తలపోస్తూ; ఉదరిపడి= 
భయపడి; లతా+అంగులు+ఎల్లన్‌= లతలవంటి శరీరాలుగల అంగనలందరు; ఆసనములు= కూర్చున్న పీఠాలు; డిగ్గి= దిగి; 
మనములందున్‌= మనస్సులలో; హర్షము= సంతోషం, ఎసంగన్‌= ఉప్పాంగగా; అభ్యుడ్గతలు+ఐరి= సగౌరవంగా లేచి నిల్చిన 
వారు అయ్యారు. 


తాత్సర్యం: నలుడు అప్పు డచట దమయంతిని తొలిసారి చూచాడు. అతడికి హంస అలనాడు తనతో చెప్పినదాని 
కంటె ఆమె సౌందర్యసంపద ఎక్కువగా తోచింది. దేవకన్యకలతో సౌందర్యంలో తులతూగే నూరుమంది చెలికత్తెలు 
ఆమెను కొలుస్తూ ఉన్నారు. హృదయేశ్వరుడైన నలుడిని గూర్చి సదా వింటున్నందున, దమయంతి అలయక ఊరట 
పొందుతూ ఉన్నది. అట్టి దమయంతిని చూచి నలుడు మన్మథబాణ పరిపీడితుడయ్యాడు. నలుడిని చూచిన వెంటనే 
ఆ లలితాంగులందరు అదిరిపడి పీఠాలు దిగి “ఈ అపూర్వ మనుజుడు ఎవ్వడు? ఎచటినుంచి ఇచటికి వచ్చాడు? 
అని ఆశ్చర్యపడి, మనస్సులు సంతోషంతో ఉప్పాంగగా, సగౌరవంగా లేచి నిలబడ్డారు. 


వ. అంత. 40 
తాత్సర్యం: అట్లా దమయంతి చెలికత్తెలందరూ లేచి నిలబడిన తర్వాత. 


క దమయంతి మనోభవనిభు | నమరేంద్రుప్రతిము దినకరాభు సుధారుక్‌ 
సము వరుణసద్భశు ధనదో । పము నశ్విసమాను నిషధపతి( జూచి నలున్‌. 41 


ప్రతిపదార్థం: దమయంతి; మనస్‌+భవ, నిభున్‌= మన్మథుడితో సమానుడిని; అమర+ఇంద్ర, (ప్రతిమున్‌= దేవేంద్రుడితో 
సమానుడిని; దినకర+ఆభున్‌= సూర్యుడితో సమానుడిని (ఆభ శబ్దం సమాసోత్తరపదంగా ఉన్నపుడు 'సదృశం' అనే అర్థం 
ఇస్తుంది); సుధా, రుక్‌+సమున్‌= అమృత కిరణుడైన చంద్రుడితో సముడిని; వరుణ, సదృశున్‌= వరుణుడితో పోలినవాడిని; 
ధనద+ఉపమున్‌= కుబేరుడితో పోల్చదగినవాడిని; అళ్వి సమానున్‌= అశ్వినీదేవతలతో సమానుడిని; నలున్‌= నలుడిని; 
నిషధపతిన్‌= నిషధరాజును; చూచి= చూచి. 


తాత్పర్యం: దమయంతి మన్మథుడితో సమానుడు, దేవేం[ద్ర సదృశుడు, సూర్యతేజస్వి, చం[ద్రసముడు, వరుణ 
నిభుడు, కుబేరతుల్యుడు, నిషధరాజా అయిన నలుడిని చూచి- 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 201 


కు వారిరుహనేత్ర మదన । ప్రేరితయై లజ్జ యుడిగి భీతిల్లక బృం 
దారకమూర్తికి రాజకు | మారున కిట్లనియె మందమందమృదూక్తిన్‌. 42 


ప్రతిపదార్థం: వారి, రుహ, నేత్ర= పద్మాలవంటి కన్నులు కల దమయంతి; (వారి, రుహం= నీటిలో పుట్టింది పద్మం); 
మదన(ప్రేరిత+ఐ= మన్మథుడిచేత (ప్రేరేపించబడిందై; లజ్జ+ఉడిగి= సిగ్గును వీడి; భీతిల్లక= భయపడక; బృందారక, మూర్తికిన్‌= 
దేవతల ఆకారం కలవాడికి; రాజకుమారునకు= రాజపు(త్రుడికి; మంద, మంద, మృదు+ఉక్తిన్‌= మెలమెల్లగా మెత్తనైన 
మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: పద్మనయన అయిన దమయంతి మన్మథుడిచేత (ప్రేరేపించబడిందై, సిగ్గును అవతలికి (త్రోసి, 
జంకుగొంకులు లేకుండ దివ్యసుందర విగ్రహుడూ, రాకుమారుడూ అయిన నలుడితో మెల్లని మెత్తని పలుకులతో 
ఇట్టా పలికింది. 


వ. “నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది యత్యుగ్రశాసనుండైన 
మదీయ జనకుచేత సురక్షితంబగుట నెవ్వరికి( జొర నశక్యంబు; దీని నెవ్వరు నెటుంగకుండ నెవ్విధంబునం 
జొచ్చితివి? నాకు మనోజ వేదనా వివర్దనుండవైన నీ తెజం గెటింగింపు' మనిన దానికి నలుం డిట్లనియె.43 


ప్రతిపదార్థం: నీవు, మహానుభావుండవు= నీవు గొప్ప మహిమ కలవాడివి; ఎవ్వండవు= ఎవరివి?; ఇందులకు= ఇచటికి; ఏమి 
కారణంబునన్‌= ఏ హేతువుచేత; ఏకతంబు+అ= ఒంటరిగా; వచ్చితివి; ఇది= ఈ అంతఃపురం; అతి+ఉ(గ్రశాసనుండు+ఐన= 
మిక్కిలి భయంకరమైన ఆజ్ఞలు అమలు జరిపేవాడైన; మదీయ, జనకుచేతన్‌= నా తండ్రిచేత; సురక్షితంబు+అగుటన్‌= 
బాగుగా కాపాడబడటంచేత; ఎవ్వరికిన్‌= _ఎవరికైనను; చొరన్‌= (ప్రవేశించటానికి; అశక్యంబు= సాధ్యంకానిది; దీనిన్‌= ఈ 
అంతఃపురాన్ని; ఎవ్వరున్‌+ఎయుంగకుండన్‌= ఎవ్వరును తెలిసికొనకుండ; ఏ+విధంబునన్‌= ఏరీతిగా; చొచ్చితివి= చొరబడ్డావు; 
నాకు; మనోజ, వేదనా, వివర్హనుండవు+ఐన= మన్మథతాపాన్ని పెంపొందించినవాడివయిన; నీ, తెజంగు= నీ తీరు; ఎజింగింపుము= 
తెలియజేయుము; అనినన్‌= అని చెప్పగా; దానికిన్‌= ఆ దమయంతికి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: “నీవు మహానుభావుడివిగా కన్సిస్తున్నావు. నీవు ఎవరివి? ఎచటనుండి ఇచటికి వచ్చావు? ఏకారణంగా 
వచ్చావు? ఈ అంతఃపురం చండశాసనుడైన మా తండ్రిగారిచేత సురక్షితం. మరి నీవు ఎవ్వరికీ కనపడకుండ ఎట్టా 
ఇచటికి రాగలిగావు? ఇట్లా ఎవ్వరూ ఇచటికి రాలేరు. నాకు మన్మథతాపాన్ని హెచ్చిస్తున్న నీ తీరుతెన్నులు తెలుపుము'- 
అని దమయంతి అడుగగా నలుడు ఇట్లా బదులు పలికాడు. 


ఆ. “ఏను దేవదూత నింతి! నలుం డను । వాండ; నింద్రదహన వరుణ యములు 
నీ స్వయంవరంబు నెమ్మితో6 జూడంగ । నరుగుదెంచి నన్ను నబల! మున్న 44 


ప్రతిపదార్థం: ఇంతి!= ఓ (దమయంతీ) లలనా!; ఏను= నేను; దేవదూతను= దేవతలకు దూతను; నలుండు+అనువా(డన్‌= 
నలుడు అనేవాడిని; ఇం[ద్ర, దహన, వరుణ, యములు= ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు; నీ, స్వయంవరంబు= 
నీ స్త్వయంవరాన్ని; నెమ్మితోన్‌= ప్రీతితో; చూడంగన్‌+అరుగుదెంచి= చూడటానికై వచ్చి; మున్ను+అ= ముందుగా; నన్నున్‌; 


అబల!= ఓ అంగనా! (అబల= బలంలేనట్టిది. స్త్రీవాచకం) 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ లలనామణిీ! నేను దేవతల దూతను, నాపేరు నలుడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు 
నీ స్వయంవరాన్ని చూడటానికై వచ్చి ముందుగా నన్ను - 


క. నీ యొద్దకు. బుత్తెంచిరి; | మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం 
దోయజముఖి బ్రార్జింపుము; । మాయందటికును బ్రియం బమర్వుము ప్రీతిన్‌.' 45 


ప్రతిపదార్థం: నీ+ఒద్దకున్‌= నీ కడకు; పుత్తెంచిరి= పంపారు; మా+అందు= మాలో; ఒక్కరున్‌= ఒకరిని; అభీష్టమతిన్‌= 
ఇష్టానుసారం; వరియింపన్‌= భర్తగా ఎన్నుకొనటానికి; తోయజ ముఖిన్‌= పద్మంవంటి ముఖం కలది అయిన దమయంతిని; 
ప్రార్థింపుము= వేడుకొనుము; మా+అందజకును; ్రీతిన్‌= సంతోషంతో; (ప్రియంబు+అమర్పుము= ఇష్టం చేకూర్చుము. 


తాత్సర్యం: ఇంద్రాన్ని యమవరుణులు, తమలో ఒకరిని భర్తగా ఎన్నుకొనుమని నిన్ను ప్రార్థించి, మా అందరికి 
ప్రీతికలిగించుమని నీకడకు దూతగా పంపారు. 


వ. అని పంచిన€ దతసాదంబున నన్యులచేత నలక్షితుందనై వచ్చితి; నింద్రాదులకు. బ్రియంబు సేయు’ మనిన 
నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత నలుని విని వానియందు బద్దానురాగయై నవయుచున్న 
యది యపు డతని నలుంగా నెటింగి తద్వచన శ్రవణ దుఖాయమాన మానస యగుచు నిట్లనియె. 46 


ప్రతిపదార్థం: అని, పంచినన్‌= అని నియోగించగా; తద్‌+ప్రసాదంబునన్‌= ఆ దేవతల దయవలన; అన్యుల చేతన్‌= 
ఇతరుల చేత; అలక్షితుండను+ఐ= అగోచరుడనై, అంటే అగుపించనివాడనై; వచ్చితిన్‌= అంతఃపురం (ప్రవేశించగలిగాను; 
ఇం(ద్ర+ఆదులకున్‌= ఇంద్రుడు మున్నగువారికి; ప్రియంబు+చేయుము= ప్రీతి ఘటించుము; అనినన్‌= అని చెప్పగా; అవనత, 
వదన+ఐ= (క్రిందికి దించినమొగం కలదై; దమయంతి; తొల్లి= పూర్వం; హంసచేత; నలుని, విని= నలుడి గురించి విని; 
వాని+అందు= ఆ నలుడిపై; బద్ద+అనురాగ+ఐ= లగ్నమైన (పేమకలదై; నవయుచున్న+అది= (క్రుంగి కృశిస్తున్నటువంటిది; 
అపుడు= అప్పుడు; అతని= అతడిని; నలుంగాన్‌+ఎణింగి= (తాను వలచిన) నలుడిగా గుర్తించి; తద్‌+వచన, (శ్రవణ, 
దుఃఖాయమాన, మానస+అగుచున్‌= ఆతడి మాటలు వినటంచేత శోకంతో నిండిన మనస్సు కలది అవుతూ; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: దేవతల దయవలన ఇతరుల కంటబడకుండ నేను ఈ అంతఃపురాన్ని ప్రవేశించగలిగాను. నీవు 
ఇం(ద్రప్రభృతులకు ప్రియం చేయుము'- అని నలుడు దమయంతితో పలికాడు. దమయంతి తొల్లి హంస చెప్పిన 
నాటినుండి నలుడిపై తన వలపు నిలుపుకొని (క్రుంగి కృశిస్తూ ఉన్నట్టిది, ఇప్పుడు నలుడినే కనులార చూచింది. కాని, 
అతడి మాటలు విని మిక్కిలి దుఃఖిస్తూ ఈ విధంగా బదులు పలికింది. 


తరువోజ. 
“ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు । నెప్పుడు మైొక్కుదు; నేను నీ ధనమ 
భూనాథ! నీ గుణంబులు హంసచేత( । బొలుపుగా విని మనంబున నిల్పియున్న 
దాన; భవన్నిమిత్తమున ని ట్లఖిల । ధారుణినాథ సార్టంబు రావింప( 
గా నిప్పు వలసె లోకఖ్యాతకీర్తి! । కరుణించి పతిబుద్ధిం గావింపు మిందు. 47 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 203 


ప్రతిపదార్థం: ఏను+ఏడన్‌= నేను ఎక్కడ?; ఇంద్ర+ఆదులు= ఇంద్రుడు మున్నగువారు; ఏడ= ఎక్కడ?; వారలకున్‌+ఎప్పుడు, 
యొక్కుదున్‌= వారికి (ఆ దేవతలకు) ఎప్పుడూ నేను నమస్కరిస్తాను; ఏను= నేను; నీ ధనము+అ= నీ సొత్తునే; భూనాథ!= 
ఓ నలమహారాజా!; నీ, గుణంబులు= నీ మంచి లక్షణాలు; హంసచేతన్‌; పొలుపుగా విని= ఒప్పుగా విని; మనంబునన్‌= 
మనస్సులో; నిల్సి+ఉన్నదానన్‌= దాచుకొని ఉన్నదానిని; భవత్‌+నిమిత్తమునన్‌= నీ కారణంచేత, అంటే నీకొరకే; ఇట్టు= ఈ 
స్వయంవరం అనే మిష కల్పించి; అఖిల, ధారుణి, నాథ, సార్థంబు= సకల రాజుల సమూహం; ఇవ్లు= ఇపుడు; రావింపగాన్‌, 
వలసె= వచ్చేటట్లు చేయవలసి వచ్చింది; లోక, ఖ్యాత, కీర్తి= జగమంతట ప్రసిద్దిగాంచిన యశస్సుచేత వెలుగొందేవాడా!; 
ఇందున్‌= ఇచట; కరుణించి= దయచేసి; పతిబుద్దిన్‌+కావింపుము= భర్తగా ఉండటానికి అంగీకరించుము. 


తాత్సర్యం: 'మానవమాత్రురాలనయిన నే నెక్కడ? దేవత లైన ఇంద్రాదులు ఎక్కడ? నేను వారిని సదా నమస్కరించి 
అర్భిస్తానుగదా! ఓ నలమహారాజా! నేను నీ సొత్తును మాత్రమే. నీ గుణాలు హంస చెప్పింది మొదలు నిన్నే సదా 
నా మనస్సులో ధ్యానిస్తున్నాను. నీ రాకకొరకే ఇపుడు ఈ రాజులందరిని ఆహ్యానించవలసి వచ్చింది. ప్రపంచ ప్రసిద్దమైన 
కీర్తిగల ఓ నలమహారాజా! దయచేసి నాకు పతిగా ఉండటానికి అంగీకరించుము. 


విశేషం: ఛందస్సును గురించిన వివరణ ఆరణ్యపర్వం, ప్రథమాశ్వాసం తరువోజ (1.132) దగ్గర చూచేది. 


వ. నీవు దీని కొడంబడనినాండు రజ్ఞ విషాగ్ని జలంబులం బ్రాణ పరిత్యాగంబు సేసికొందు' ననిన దానిం జూచి 
నలుం డిట్లనియె. 48 


ప్రతిపదార్థం: నీవు; దీనికి= నీవు నా భర్తగా ఉండటానికి; ఒడంబడని నాండు= సమ్మతించని రోజున; రజ్జు, విష+అగ్ని, 
జలంబులన్‌= త్రాటితో, విషంతో, అగ్నితో, నీటిచేత; (ప్రాణ, పరిత్యాగంబు+చేసికొందున్‌= (ప్రాణాలు వదలుతాను; అనినన్‌= 
అని చెప్పగా; దానిన్‌+చూచి= ఆ దమయంతిని చూచి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నీవు నా భర్తగా ఉండటానికి సమ్మతించకపోతే నేను ఉరివేసికొని లేదా విషం (త్రాగి లేదా నిప్పులో 
దూకి లేదా నీటిలో పడి ప్రాణాలు వదలుతాను"- అని చెప్పిన దమయంతిని చూచి నలుడు ఈ విధంగా బదులు 
పలికాడు. 


మత్తకోకిలము. 

“భూరిసత్తుులు సర్వలోకవిభుల్‌ విభూతిసమృద్దు లి 

ద్లోరుతేజులు నిన్ను! గోరుచు నున్నవా రమరోత్తముల్‌; 

వారి పాదరజంబు( బోలనివాని నన్ను మనుష్యు సం 

సారి గోరంగం జన్నె? నీకు బ్రసన్నులై సుర లుండంగన్‌. 49 
ప్రతిపదార్థం: భూరి, సత్తులు= గొప్ప బలం కలవారు; సర్వలోక, విభుల్‌= సమస్తలోకాలకు అధిపతులు; విభూతి, సమృద్దులు= 
గొప్ప సంపద కలవారు; ఇద్ద+ఉరు, తేజులు= ప్రకాశమానమైన గొప్పతేజం కలవారు; నిన్నున్‌+కోరుచున్‌+ఉన్నవారు= నిన్ను 
వలచి ఉన్నారు; అమర+ఉత్తముల్‌= దేవతాశ్రేష్టులు; వారి, పాద, రజంబున్‌+పోలనివానిన్‌= వారి పాదాలదుమ్ముతో సరిపోలని 
వాడిని; మనుష్యు= మనుజమా(త్రుడిని; సంసారిన్‌= జనన మరణ సహితమైన ఇహలోకంలోని సంసారంలో ఉన్నవాడిని; నీకు; 
ప్రసన్నులు+ఐ= నిన్ను చేపట్టటానికి సుముఖులై; సురలు= దేవతలు; ఉండంగన్‌= ఉండగా; నన్ను; కోరంగన్‌+చన్నె?= 
కోరవచ్చునా? 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'గొప్ప శక్తి కలవారు. సకలలోక పాలకులు, ఐశ్వర్య సమృద్దులు, దేదీప్యమానమైన తేజస్సు కలవారు, 
దేవతలు నిన్ను వరిస్తుంటే, వారి పాదధూళితో కూడ సాటిరాని నన్ను- ఒక మానవమాత్రుడిని-జననమరణ 
రూపమైన ఇహలోక సంసారబంధంలో చిక్కుకొన్నవాడిని కోరుకొనదగునా? 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


క. దేవతల కప్రియంబులు । గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం; 
గావున వారి కభీష్టము । గావింపుము; నన్ను! బ్రీతి గావుము తరుణీ!” 50 


ప్రతిపదార్థం: తరుణీ= ఓ యువతీ!; ఇలన్‌= భూమిపై; దేవతలకు; అప్రియంబులు= ఇష్టం కాని పనులను; కావించు, 
మనుష్యులు= చేసే మనుజులు; అధమ, గతులు+అగుదురు= హీనస్థితిని పొందేవారు అవుతారు; కావునన్‌= కాబట్టి; 
వారికి+అభీష్టము= ఆ దేవతలకు ఇష్టం; కావింపుము= చేయుము; నన్నున్‌= నన్ను; ట్రీతిన్‌= ప్రియంతో; కావుము= 
కాపాడుము. 


తాత్పర్యం: ఓ దమయంతీ! భూలోకంలో దేవతలకు అప్రియాలు చేసినవారు అష్టకష్టాలపాలవుతారు. కావున, ఓ 
యువతీ! వారి ఇష్టాన్ని పాటించి ప్రీతితో నన్ను రక్షించుము”. 


వ. అనిన దమయంతి నయనాంతర్గళిత బాష్పధారాకలిత కపోలయుగళ యగుచుం బెద్దయుంబ్రొద్దు 
చింతించి 'నీయభి ప్రాయంబునకు నిరపాయంబైన యుపాయంబు గంటి; నింద్రాదులు నా 
స్వయంవరంబునకు వచ్చెదరేని వారి సన్నిధిని నిన్నువరియించెద; నట్లయిన నీకు నిర్జోషంబగు' ననిన 
నలుండు లోకపాలురపాలికిం బోయి దమయంతికిం దన పలికిన విధంబును దనకు దమయంతి పలికిన 
విధంబును జెప్పె; నంత. బుణ్యతిథి నక్షత్ర శుభముహూర్తంబున దమయంతీ స్వయంవరంబు ప్రవర్తిల్లిన.5 1 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నలుడు చెప్పగా; దమయంతి; నయన+అంతర్గిత, బాష్ప, ధారా, కలిత, కపోల, యుగళ+అగుచున్‌= 
కన్నులలోపలనుండి జారిన కన్నీటివెల్లువతో కూడిన చెక్కిళ్ళు రెండును కలది అవుతూ; పెద్దయున్‌+ప్రొద్దు= చాలసేపు; 
చింతించి= విచారించి; నీ+అభిప్రాయంబునకు= నీ ఉద్దేశానికి; నిరపాయంబు+ఐన= అపాయంలేనిదైన - అంటే కీడు 
కలుగని; ఉపాయంబు= వెరవు; కంటిన్‌= చూచాను; ఇం(ద్ర+ఆదులు= ఇంద్రుడు మున్నగువారు; నా, స్వయంవరంబునకు; 
వచ్చెదరు+ఏని= వచ్చినట్లయితే; వారి, సన్నిధిన= వారి సమక్షమందే; నిన్ను, వరియించెదన్‌= నిన్ను భర్తగా ఎన్నుకొంటాను; 
అట్టు+అయినన్‌= ఆ విధంగా జరిగితే; నీకు; నిర్హోషంబు+అగును= నీ పట్ట తప్పు ఉండదు; అనినన్‌= అని చెప్పగా; 
నలుండు= నలుడు; లోక, పాలుర, పాలికిన్‌+పోయి= దిక్సాలురపాలికి వెళ్ళి; దమయంతికిన్‌+తన, పలికిన, విధంబును= 
దమయంతితో తాను చెప్పిన మాటలతీరును; తనకు, దమయంతి, పలికిన, విధంబును= తనతో దమయంతి బదులు 
పలికిన తీరును; చెప్పెన్‌= చెప్పాడు; అంతన్‌= అంతట; పుణ్య, తిథి, నక్షత్ర, శుభ, ముహూర్తంబునన్‌= శుభప్రదమైన తిథితో, 
తారాబలంతో కూడిన మంచి లగ్నంలో; దమయంతీ, స్వయంవరంబు; ప్రవర్తిల్లినన్‌= జరుగగా. 


తాత్సర్యం: అని నలుడు చెప్పగా దమయంతి కన్నులు చెమ్మగిల్హాయి. బాష్పాలు పెల్లుబికి ఆమె రెండు చెక్కిళ్లపై 

ప్రవహించాయి. ఆమె చాలాసేపు యోచించి నలుడితో ఇట్లా పలికింది. 'నీ అభిప్రాయానికి అపాయం లేని ఒక 

ఉపాయం తట్టింది. ఇంద్రుడు మున్నగు దిక్సాలకులు నా స్వయంవరానికి వస్తే, నేను వారి సమక్షంలోనే నిన్ను 
అ లు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 205 


భర్తగా ఎన్నుకొనగలను. అప్పుడు నీపై తప్పు ఏమియు ఉండదుగదా!'- అనిన పిదప, నలుడు దిక్సాలకులదగ్గరకు 
వెళ్ళి, తాను దమయంతితో చెప్పిన మాటల తీరును, ఆమె తనకు బదులు పలికిన తీరును వివరించి చెప్పాడు. 
అంతట ఒక శుభముహూర్తంలో తిథినక్షత్రబలం గల లగ్నంలో దమయంతీ స్వయంవరం జరిగింది. 


ఆ. _ 'నలున కాని నలినదళనేత్ర వరియింప । దట్టె చూత) మనుచు నమరవరులు 
నలువురును గడంగి నలరూపమున వచ్చి । రా స్వయంవరమున కతిరయమున. 52 


ప్రతిపదార్థం: నలున్‌+అ= నలుడినిమాత్రమే; కాని= తప్ప; నలిన, దళ, నేత్ర= తామరరేకులవంటి కన్నులుగల దమయంతి; 
వరియింపదు+అట్టె= పతిగా ఎన్నుకొనదట; చూతము= చూతుముగాక; అనుచున్‌= అంటూ; అమర, వరులు= దేవతలలో 
(శ్రేష్టులైన; నలువురును; కడంగి= పూనికతో; నల, రూపమునన్‌= నలుడి ఆకారం ధరించి; అతిరయమునన్‌= మిక్కిలి 
వేగంతో; వచ్చిరి= (స్వయంవర మండపానికి) వచ్చారు. 


తాత్సర్యం: 'నలుడిని తప్ప మరెవరిని దమయంతి వరియించదా? చూద్దాం! అని ఆ దేవతాశ్రేష్టులు నలువురు 
నలరూపం ధరించి వేగంగా స్వయంవరానికి వచ్చారు. 


వ. అంత. 53 


తాత్సర్యం: అంతట. (ఆ స్వయంవర మంటపంలో ఒక విచిత్ర సన్నివేశం ఏర్పడింది. ఒకేవరుసలో ఐదుగురు 
నలమహారాజులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో). 


సీ, దమయంతి సితపుష్ప దామాభిశోభిత | హస్తయై చనుదెంచి యంబుజాక్షి 
యమ్మహోత్సవ దర్శనాగత రాజన్య । నివహంబు నీక్షించి నెమ్మితోడ 
నలువురు వేల్పులు నలుందొట్టి యప్పు డే । కాకారులై యున్న నందు నలుని 
నేర్చరింప(గ నేర 'కింద్రాదులను నలు । నెటు(గు నుపాయ మిం కెద్ది యొక్కొ? 


ఆ. యనుచు సంశయాకులాత్మయై 'సురలార! । నలు నెటుంగువిధము నాకు జేయు. 
డాత్మరూపధరుల రగుం డని పరిదేవ । నంబు సేసె. దన మనంబులోన. 54 


ప్రతిపదార్థం: దమయంతి; సిత, పుష్ప, దామ+అభిశోభిత, హస్త+ఐ= తెల్లని పూలదండచేత వెలుగొందిన చేతులుకలదై; 
చనుదెంచి= వచ్చి; అంబుజ+అక్షి= పద్మాలవంటి కన్నులుకలది (అంబుజం= నీటిలో పుట్టింది-పద్మం); ఆ+మహా+ఉత్సవ, 
దర్శన+ఆగత, రాజన్య, నివహంబున్‌= ఆ గొప్ప పండుగను చూడటానికై వచ్చిన మహారాజ సమూహాన్ని; -ఈక్షించి= చూచి; 
నెమ్మితోడ= ప్రీతితోడ; నలువురు, వేల్పులు= నలుగురు దేవతలు; నలున్‌+*తొట్టి= నలుడితోపాటు, నలుణ్ణి అనుసరించి; 
అప్పుడు; ఏక+ఆకారులు+ఐ+ఉన్నన్‌= ఒకేరూపం కలవారై ఉండగా; అందు= వారిలో; నలునిన్‌= నలుడిని; ఏర్పరింపంగ 
నేరక= గుర్తింపజాలక; ఇం[ద్రాదులను= ఇంద్రుడు మొదలగువారిని; నలున్‌ ఎణుంగు= నలుని తెలిసికొనే; ఉపాయము= 
వెరవు; ఎద్ది+ఒక్కొ= ఏదైఉండవచ్చును?; అనుచు= అని తలపోస్తూ; సంశయ+ఆకుల+ఆత్మ+ఐ= సందేహంచేత కలత 
చెందిన మనస్సు కలదై; సురలార!= ఓ దేవతలార!; నలున్‌= నలుడిని; ఎయుంగు, విధము= తెలిసికొనేతీరు; నాకున్‌= నాకు; 
చేయు(డు= కలుగజేయండి; ఆత్మ, రూప, ధరులరు+అగుండు= మీమీ నిజరూపాలను ధరించిన వారుగా కండి; అని; తన, 
మనంబులోనన్‌= తన మనస్సులో; పరిదేవనంబు+చేసెన్‌= దుఃఖంతో పలికింది. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు గల దమయంతి తనచేతులతో తెల్లని పూదండ పట్టుకొని వచ్చింది. ఆ 
స్వయంవర మహోత్సవాన్ని సందర్శించ వచ్చిన రాజన్యసమూహాన్ని వీక్షించింది. కాని, అచట నలుడితోపాటు మరి 
నలువురు వేల్పులు నలుడి ఆకారంతోనే కనిపించారు. వారిలో అసలు నలుడు ఎవ్వరో ఏర్పరించలేక ఆమె 
సంశయాకుల చిత్తయై 'ఓ దేవతలారా! నాకు నలుడిని ఎన్నుకొనే పరిజ్ఞానం కలుగజేయండి; మీ నిజస్వరూపాలు 
ధరించండి" అని తన మనస్సులో దుఃఖిస్తూ ప్రార్థన చేసింది. 


వ. దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి, యనిమిషలోచనంబులు నస్వేదగాత్రంబులు నొప్ప నవనీ 
తలంబు ముట్టక యాసన్నులై నిలిచి; రంత లోకపాలురును భూలోకంబున గల రాజలోకంబు నవలోకించు 
చుందంబుణ్యశ్లోకుందయిన నలు ధర్మవిధానంబున వరియించి, దమయంతి తదీయ స్కంధంబున సుగంధి 
కుసుమ దామకంబు వెట్టిన. 55 


ప్రతిపదార్థం: దేవతలు= వేల్పులు; దాని= దమయంతియొక్క; పరిదేవనంబు= దీనాలాపాలు; విని= ఆలకించి; కరుణించి= 
దయకలిగి; అనిమిష. లోచనంబులున్‌= రెప్పపాటులేని కన్నులు; న+స్వేద, గాత్రంబులున్‌= చెమట లేని దేహాలు; ఒప్పన్‌= 
భాసించగా; అవనీ, తలంబు, ముట్టక= నేలపైభాగాన్ని తగులకుండ; ఆసన్నులు+ఐ, నిలిచిరి= దగ్గరగా ఉన్నవారైరి; అంత; 
లోకపాలురును= దిక్సాలకులున్నూ; భూ, లోకంబునన్‌+కల= భూలోకంలో ఉండే; రాజలోకంబున్‌= రాజ సమూహమున్నూ; 
అవలోకించుచుండన్‌= చూస్తుండగా; దమయంతి; పుణ్యశ్లోకుండు+అయిన= పుణ్యమైన కీర్తి కలవాడయిన (పుణ్యాత్ముడైన); 
నలున్‌= నలుడిని; ధర్మ విధానంబునన్‌= ధర్మమార్గాన; వరియించి= ఎన్నుకొని; తదీయ, స్కంధంబునన్‌= ఆతడి భుజంపై; 
సుగంధి, కుసుమ, దామకంబు= పరిమళించే పూలదండ; పెట్టినన్‌= వేయగా, 


తాత్పర్యం: దేవతలు దమయంతి మొర విని కరుణించారు. వారు రెప్పలు మూతవడని కన్నులతో, చెమటపట్టని 
దేహాలతో, నేలను అంటక దగ్గరగా నిలిచారు. అంత దిక్సాలకులూ, భూలోకంలోని రాజసమూహమూ చూస్తుండగా 
పుణ్యశ్టోకుడైన నలుడి భుజంపై (కంఠంలో) పూలదండ వేసి దమయంతి అతడిని వరుడిగా ఎన్నుకొన్నది. 


క దేవతల సాధువాదము । తో విప్రాశీరవంబుతో బహు తూర్యా 

రావంబులు సెలంెను, బా । రావార రవంబుంబోలె ననివార్యములై. 56 
ప్రతిపదార్థం: దేవతల= వేల్పుల; సాధువాదముతోన్‌= శుభాకాంక్షల శబ్దాలతో; విప్ర+ఆశీః+రవంబుతోన్‌= బ్రాహ్మణుల 
దీవనల ధ్వనులతో, బహుతూర్య+ఆరావంబులు= పెక్కు తూర్యధ్వనులు (తూర్యం= మంగళవాద్యం) న+నివార్యములు+ఐ= 


వారించటానికి వీలులేనివై; (అంటే స్వచ్చందంగా, సంకులంగా); పారావార, రవంబున్‌+సోలెన్‌= సము(ద్రఘోషవలె; చెలగౌను= 
ఉప్పొంగాయి. 


తాత్పర్యం: వేల్పుల శుభాకాంక్షల శబ్దాలు, బ్రాహ్మణుల ఆశీర్వాద నినాదాలు, అనేకవిధాల మంగళవాద్యాల 
ధ్వనులు కలిసి సముద్రఘోషవలె అతిశయించాయి. 


విశేషం: అలం: ఉపమ. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 207 


నలుండు స్వయంవరలబ్ద యయిన దమయంతిం బెండ్రియగుట (సం. 3-54-25) 


వ. ఇట్లపూర్వ స్వయంవర లబ్దయైన దమయంతి నత్యంత విలాసంబుతో వివాహంబైన యా నలునకు 
నింద్రుండు వానియజ్ఞంబులయందు నిజరూపంబు(జూపను, నగ్నియు వరుణుండును వాని వలచిన చోటన 
యగ్ని జలంబు లుత్సాదింపను, ధర్ముండు ధర్మువునంద వానిబుద్ది వర్తిలను వరంబు లిచ్చి దేవలోకంబున 
కరుగువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కలిం గని” యెందులకుం బోయెద?' వని యడిగిన నింద్రాదులకు. 
గలి యిట్లనియె. 57 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అపూర్వ, స్వయంవర, లబ్ద+ఐన= పూర్వకాలంలో ఎన్నడు జరుగనట్టి స్వయంవరంలో 
లభించినట్టి; దమయంతిన్‌= దమయంతిని; అత్యంత, విలాసంబుతోన్‌= గొప్పవైభవంతో; వివాహంబు+ఐన= పెండ్లి కాగా; 
ఆ నలునకున్‌; ఇంద్రుండు; వాని, యజ్ఞంబుల+అందున్‌= ఆ నలుడి (క్రతువులలో; నిజ, రూపంబున్‌+చూపనున్‌= నిజమైన 
తన ఆకృతిని చూపటానికి అంటే ప్రత్యక్షమవటానికి; అన్నియు, వరుణుండును; వాని, వలచిన, చోటన్‌+అ= ఆ నలుడు 
కోరిన స్థలంలోనే; అగ్ని= నిప్పు; జలంబులు= నీళ్ళు; ఉత్సాదింపను= కలిగేటట్టు చేయటానికి; ధర్ముండు= యముడు; 
ధర్మువునందు+అ= ధర్మంపైనే; వానిబుద్ది= నలుడిబుద్ది; వర్తిల్లను= వెలసేటట్టును; వరంబులు+ఇచ్చి= వరాలను అనుగ్రహించి; 
దేవలోకంబునకు= స్వర్గానికి; అరుగువారు= వెళ్ళేవారు; ఎదురన్‌= ఎదురుగా; ద్వాపరంబుతోన్‌= ద్వాపరంతో; వచ్చు= వస్తున్న; 
కలిన్‌+కని= కలి పురుషుడిని చూచి; ఎందులకున్‌+పోయెదవు?= ఎక్కడికి పోతున్నావు?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; 
ఇం(ద్రాదులకున్‌= ఇంద్రుడు మున్నగువారికి; కలి= కలిపురుషుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అత్యద్భుతమైన స్వయంవరంలో లభించిన దమయంతిని నలుడు మహావైభవోపేతంగా 
పెండ్లాడాడు. ఇంద్రుడు తాను స్వయంగా ప్రత్యక్షమై నలుడు చేసే యజ్ఞాలలో పాల్గొంటానని వరమిచ్చాడు. అగ్ని, 
వరుణుడుకూడా నలుడు కోరిన చోటులలో నిప్పు, నీరు లభించేటట్టు వరాలు అనుగ్రహించారు. యమధర్మరాజు 
నలుడి మనస్సు ధర్మంపైనే లగ్నమయేటట్టు వరం ప్రసాదించాడు. వేల్పులు అట్లా నలుడికి వరాలిచ్చి స్వర్గానికి 
వెళ్ళుతుండగా మార్గమధ్యంలో ద్యాపరపురుషుడితోపాటు వస్తున్న కలి కనిపించాడు. వారు కలిని 'నీవు ఎక్కడికి 
పోతున్నావు?" అని ప్రశ్నించారు. 
తే. “అవనిలో దమయంతీ స్వయంవరంబు । విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ 

నేను దమయంతిచే వరియింపంబడుదు । నని తదర్ధినై యరిగెద నాసం జేసి. 58 


ప్రతిపదార్థం: అవనిలోన్‌= భూలోకంలో; దమయంతీ, స్వయంవరంబు= దమయంతియొక్క స్వయంవరం; విస్తరిల్లుట విని= 
జరగటం విని; కడు, వేడ్కతోడన్‌= మిక్కిలి సంబరంతో; ఏను= నేను; దమయంతిచే= దమయంతిచేత; వరియింపన్‌+పడుదున్‌= 
ఎన్నుకొనబడతాను; అని; తత్‌+అర్థిని+ఐ= ఆ కోరిక కలవాడినై; ఆసన్‌+చేసి= ఆశతో; అరిగెదన్‌= వెళ్ళుతున్నాను. 


తాత్సర్యం: “భూలోకంలో దమయంతీ స్వయంవరం జరుగుతుందని వినిఉన్నాను. అందులో నేను దమయంతిచేత 
వరించబడతాననే సంబరంతో, ఆసతో, కోరికతో వెళ్ళుతున్నాను.” 


విశేషం: జరిగేది దమయంతీ స్వయంవరం! ఆమె అతిలోకసౌందర్యవతి. జగదేకసుందరి. ఆమె ఇం|ద్రాదులనే తిరస్కరించింది. 
ఇక, కలిపురుషుడి ఆస ఎంతటి హాస్యాస్పదమైనది! శృంగారప్రకృతి మిక్కిలి గహనమైనది. గంభీరమైనది. తాను ఎంతటి 
కురూపి అయినను జగదేకసుందరిని కాంక్షించవచ్చును కదా! 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన నందటు నగి'నీ వందుల కేల పోయె? దది ముందర నిర్వృత్తంబయ్యె; నక్కోనులి యొరుల నెవ్వరి 
మెచ్చక నలుం డను వాని వరియించె' ననినం గలి కరం బలిగి, 'యన్నలునకు దమయంతికి రాజ్య విభవ 
పరిత్యాగంబును బరస్పర వియోగంబునుం జేసెద' నని నిశ్చయించి, వాని నక్షరతుంగా నెటింగి, యక్షంబులం 
జొచ్చి యుండ ద్వాపరుం బనిచి, నలు సేయుచున్న యశ్వమేధాది కానేక భూరి దక్షిణ మహాక్రతువులయు 
జపహోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయు. గారణంబునం జొర నవసరంబు( గానక, యంతరం 
బన్వేషించుచు. బెద్దకాలం బుండి, యొక్కనా( డతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునం 
బాదశౌచంబు సేయమటిచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్బావసరుం డయి కలి నలునందు. బ్రవేశించి, 
పుష్కరుం డను వాని పాలికిం బోయి త న్నెటింగించి “నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును 
సర్వస్వంబును నొడిచికొ' మృని చెప్పి తానును వానికి విప్రవషంబున సహాయుండై యక్షంబులు గొని 
పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి 'నీవు మాతో జూదం బాడు' మనిన. 59 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అందజున్‌= అందరును; నగి= నవ్వి; నీవు, (కలి); అందులకున్‌= అందుకొరకై; 
(అక్కడికి); ఏల, పోయెదు= ఎందుకు పోతున్నావు?; అది= ఆ దమయంతీ న్వయంవరం; ముందర= పూర్వమే; 
నిర్చృత్తంబు+అయ్యెన్‌= జరిగిపోయింది; ఆ, కోమలి= ఆ సుకుమారి; ఒరులన్‌+ఎవ్వరి, మెచ్చక= ఇతరులను ఎవరిని 
అంగీకరించక; నలుండు= నలుడు; అనువాని= అనే వరుడిని; వరియించెన్‌= పతిగా ఎన్నుకొన్నది; అనినన్‌= అనిచెప్పగా; 
కలి= కలిపురుషుడు; కరంబు+అలిగి= మిక్కిలి కోపించి; ఆ+నలునకు; దమయంతికి; రాజ్య, విభవ, పరిత్యాగంబును= 
రాజ్యసంపద తొలగిపోయేటట్టుగను; పరస్పర వియోగంబునున్‌= ఇరువురును ఒకరినొకరు ఎడబాసి ఉండేటట్టుగను; చేసెదన్‌= 
చేయగలను; అని; నిశ్చయించి= నిర్ణయించి; వానిన్‌= ఆ నలుడిని; అక్ష, రతున్‌+కాన్‌+ఎణింగి= పాచికలలో ఇష్టంకలవాడినిగా 
తెలిసికొని; అక్షంబులన్‌+చొచ్చి+ఉండన్‌= పాచికలలో చొరబడి ఉండటానికి; ద్వాపరున్‌= ద్వాపర పురుషుడిని; పనిచి= 
నియోగించి; నలు+చేయుచున్న= నలుడు సలుపుతున్న; అశ్వమేధ+ఆదిక+అనేక, భూరి, దక్షిణ, మహాక్రతువులయు= 
అశ్వమేధం మొదలయిన గొప్ప బహుమతులతో కూడిన 'పెక్కు[క్రతువుల యొక్క; జప, హోమ, దాన+ఆది, వివిధ, పుణ్య, 
కర్మంబులయున్‌= జపాలు, హోమాలు, దానాలు మొదలుగాగల పెక్కు పుణ్యకార్యాలయొక్కయు; కారణంబునన్‌= హేతువుచేత; 
చారన్‌= చొరబడటానికి; అవసరంబున్‌= సమయాన్ని; కానక= అరయక; అంతరంబు= అవకాశాన్ని; అన్వేషించుచున్‌= 
వెదకుతూ; పెద్ద, కాలంబు+ఉండి= చాలకాలం వేచిఉండి; ఒక్కనాండు= ఒకానొక రోజున; అతండు= ఆ నలుడు; 
కృతమూ(తుండు+అయి= మూ(త్రంచేసినవాడయి; జల+ఉప స్పర్భన+అనంతరంబునన్‌= నీటిని ముట్టుకొనిన పిమ్మట; 
పాదశౌచంబు= కాళ్ళ పరిశుభ్రత (కాళ్లు కడుగుకొనటం); చేయమటజచి= చేయటం మరచి; సంధ్యా+ఉపాసనంబు= సంధ్యావందనం; 
చేసినన్‌= చేయటంచేత; ఉపలబ్ద+అవసరుండు+అయి= లభించిన అదను కలవాడై; కలి= కలిపురుషుడు; నలున్‌+అందున్‌= 
నలుడిలో; ప్రవేశించి= చొరబడి; పుష్కరుండు+అను, వాని పాలికిన్‌+పోయి= పుష్కరుడనేవాడిదగ్గరకు పోయి; తన్ను+ఎజింగించి= 
తానెవరో వివరించి చెప్పి; నీవు; నలునితో; జూదంబు+ఆడి; వాని రాజ్యంబును; సర్వస్వంబునున్‌= సర్వసంపదలను; 
ఒడిచికొమ్ము= ఓడించి తీసికొనుము; అని చెప్పి; తానును; వానికిన్‌= ఆ పుష్కరుడికి; విప్రవేషంబునన్‌= బ్రాహ్మణుడి 
ఆకృతితో; సహాయుండు+ఐ= తోడై; అక్షంబులు+కొని= పాచికలనుగైకొని; పుష్కరునితోన్‌; ఒక్కటన్‌+చని= కలిసి వెళ్ళి; 
నలున్‌+కాంచి= నలుడిని చూచి; నీవు= ఓ నలమహారాజా!; మాతో= పుష్కరుడితో, తనతో; జూదంబు+ఆడుము+అనినన్‌= 
జూదాన్ని ఆడుమని అడుగగా. 


తాత్సర్యం: కలిపురుషుడి మాటలు విని అందరు నవ్వారు. “స్వయంవరం జరిగిపోయింది. ఇక నీప్రయాణం 
నిరర్ధకం. ఆ సుకుమారి దమయంతి ఒరులను ఎవ్వరిని మెచ్చక నలమహారాజును వరించింది" అని దేవతలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 209 


చెప్పగా కలిపురుషుడికి నలుడిపై కోపం వచ్చింది. నలుడికి రాజ్యవైభవం పోగొట్టటానికి, నలదమయంతులకు 
పరస్పర వియోగాన్ని కల్పించటానికి కలిపురుషుడు నిశ్చయించాడు. నలుడు ద్యూతప్రియు డని కలికి తెలిసింది. 
అందుచేత పాచికలలో ప్రవేశించుమని కలి తన సహచరుడైన ద్వాపరుడిని నియోగించాడు. తాను నలుడిలో 
ప్రవేశించ సంకల్పించాడు కాని, అతడికి అవకాశం చాలకాలంవరకు లభించలేదు. నలుడు అనవరతం అశ్వమేధాది 
యజ్ఞయాగాదులు నిర్వర్తించి, బ్రాహ్మణులకు అపార దక్షిణలు పంచిపెట్టుతూ ఉండేవాడు. జపం, తపం, హోమం, 
దానధర్మ పుణ్యకార్యాలు అతడి దినచర్యలయ్యాయి. కాని, ఒకనాడు నలుడు మూత్రవిసర్దన అనంతరం పాదప్రక్షాళశనం 
మరచిపోయి సంధ్యావందన మాచరించాడు. అప్పుడు ఆ అశుచిత్యాన్ని ఆధారం చేసికొని కలి నలుడిలో (ప్రవేశించాడు. 
తదుపరి కలి పుష్కరుడనే రాజు వద్దకు వెళ్ళి, తనను తాను పరిచయం చేసికొని, “నలుడితో జూదమాడి నలుడిరాజ్యాన్ని, 
సర్వసంపదలనూ గెలుచుకొమ్మని” (ప్రోత్సహించాడు. పుష్కరుడు అందుకు సమ్మతించాడు. కలి బ్రాహ్మణవేషం 
ధరించి పాచికలు పట్టుకొని పుష్కరుడితోపాటు నలుడి ఒద్దకు పోయి, ఇద్దరూ అతడిని జూదమాడటానికి 
ఆహ్వానించారు. 


విశేషం: ఈ భూలోకంలో మానవజాతి సమస్తాన్ని పట్టిపీడించే సర్వపాపాలకు సమష్టి పర్యాయపదం కలి. సమస్త దుర్గుణాలలో 
నీచాతినీచంగా ఎన్నదగింది అసూయ. కలి మూర్తీభవించిన మాత్సర్యం. నలదమయంతులు ఆదర్శదంపతులు. నలుడు 
పుణ్యమూర్తి. కలిపురుషుడు అతడికి దవుదవ్వులలో నిలువవలసినవాడు. కాని, అటువంటి నలుడిని సమీపించటానికి కలికి 
అవకాశం కల్పించింది. 'అశౌచం'. మూత్ర విసర్దనానంతరం పాద(ప్రక్షాళన విస్మరించిన పరమపుణ్యమూర్తిలో కలి అశౌచంవలన 
ప్రవేశించగలిగాడు. “అశౌచం- కలిపురుషుడికి ప్రవేశద్వారం” అనే నీతి నలోపాఖ్యానంలో అంతర్గర్భితం. విశ్వసాహితీ ప్రపంచంలో 
నలోపాఖ్యానంవలె శుచిత్వానికి నిరుపమాన ప్రాధాన్యం కల్పించిన గాథ మరొకటి కనిపించదు. నిరంతరనిత్యజాగృతి, శుచిత్వ 
పరిరక్షణకు అత్యవసరం- అనే హెచ్చరిక నలోపాఖ్యానంలో సునిశితంగా నిక్షిప్తమైనది. వావిళ్లప్రతిలో “నీవు మారాజుతో 
జూదంబాడు మనిని- అనే పాఠాంతరం ఉన్నది. 


క. ద్యూతార్జము తత్కితవా | హూతు(డనై జూద మాడకుండుట ధర్మా 
పేతం బని యభిముఖుందై | యాతనితో నలుండు జూదమాడ( గదంగెన్‌. 60 


ప్రతిపదార్థం: ద్యూత+అర్థము= జూదం ఆడటంకొరకు; తత్‌, కితవ+ఆహూతు(డను+ఐ= ఆ జూదరులచేత పిలువబడినవాడినై; 
జూదము+ఆడకుండుట; ధర్మ+అపేతంబు+అని= అధర్మమని; అభిముఖుండు+ఐ= అనుకూలుడై, (ఎదురుమొగం కలవాడై- 
దీనికి వ్యతిరేకం విముఖుడు= పెడమొగం కలవాడు); నలుడు; ఆతనితో= ఆ పుష్కరుడితో; జూదము+ఆడన్‌= జూదమాడటానికి; 
కడంగెన్‌= పూనుకొన్నాడు. 


తాత్పర్యం: 'జూదమాడటానికై ఆ జూదరులచేత పిలువబడినవాడనై జూదమాడకుండటం అధర్మ మని తలచి 
నలుడు సమ్మతించి పుష్కరుడితో జూదమాడటానికి పూనుకొన్నాడు. 


విశేషం: జూదాన్ని ప్రాచీనులు సప్తవ్యసనాలలో చేర్చారు. సప్తవ్యసనాలు: 1.మృగయ (వేట) 2. మద్యం 3. మహిళ 4. ద్యూతం 
5. వాక్సారుష్యం 6. దండపారుష్యం 7. అర్హదూషణం. ధర్మమూర్తి అయిన నలుడు సప్తవ్యసనాలలో ఒకటిగా ఎన్నబడిన 
ద్యూత క్రీడకు ఏల అభిముఖుడయ్యాడు? అనే ప్రశ్న ఉదయించక తప్పదు. ఆ ప్రశ్నకు సమాధానం (1) అలనాటి క్షత్రియ 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంప్రదాయం. జూదమాడటంకొరకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించరాదు అనేభావం. (2) నలుడు కలి(గస్తుడు. జూదంవలన 
దాపురించే అనర్జాన్ని నలోపాఖ్యానం నొక్కి వక్కాణించింది. జూదాన్ని వ్యసనంగానే అభివర్షించింది కాని సమర్థించలేదు. 


క. కలధనము లెల్ల నొడ్డుచు | నలయక జూదమున విజితుండగుచుండె ని జా 
పులు వారించిన నుడుగక । నలుండు కలిప్రేరణంబునను హతమతియై. 61 


ప్రతిపదార్థం: కల, ధనములు+ఎల్లన్‌= ఉన్న సంపదలు అన్నియు; ఒడ్డుచున్‌= జూదంలో పణంగా పెట్టుతూ; అలయక= 
విసుగుచెందక; జూదమునన్‌= ద్యూతంలో; నిజ+ఆప్తులు= తనయొక్క హితులు; వారించినన్‌= అడ్డుపడినను; ఉడుగక= 
విరమించక; కలి (పేరణంబునను= కలియొక్క (పేరేపణవలన; హతమతి+ఐ= బుద్దిహీనుడై; నలుడు; విజితు(డు= 
ఓడిపోయినవాడు; అగుచుండెన్‌= అవుతుండెను. 


తాత్సర్యం: నలుడు జూదం మొదలుపెట్టాడు. తనకున్న సంపదలనన్నింటిని పణంగాపెట్టి అలసట లేకుండా, 
ఆపకుండా జూదమాడసాగాడు. ఆప్తులు వారించినప్పటికీ, బుద్దిహీనుడై జూదం మానలేదు. అది కలి (ప్రేరణ. 
జూదంలో నలుడు వరుసగా ఓడుతూనే ఆడుతున్నాడు. 


వ. ఇట్లనేక మాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధ వస్తువాహన నివహంబు లొడ్డి 
పుష్కరున కోటువడం బోయిన నెణింగి పార బ్రాహ్మణ ప్రధాన వరులు దమయంతీ పురస్కృతులయి వచ్చి 
వారించి, కలి సమావేశపరవశుండైన యన్నలుచేతం బ్రతిహతు లయి వలుక కుండి; రంత దమయంతి 
చింతాక్రాంత చిత్తయై. 62 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అనేక, మాసంబులు= పెక్కునెలలు; దుర్వ్యసన+ఆసక్తుండు+అయిన= దోషకార్యంలో 
అపేక్ష కలవాడయిన; ఆ+నలుండు; వివిధ, వస్తు, వాహన, నివహంబులు= పెక్కు వస్తువులు, వాహన సముదాయాలు; ఒడ్డి= 
జూదంలో పణంగాపెట్టి; పుష్కరునకు+ఓటు, పడన్‌+పోయినన్‌= పుష్కరుడి చేతిలో ఓడిపోవటానికి సంసిద్దుడు కాగా; ఎటీంగి= 
తెలిసికొని; పౌర, బ్రాహ్మణ, ప్రధాన, వరులు= పురజనులలో, విప్రులలో, మంత్రులలో గొప్పవారు; దమయంతీ పురస్కృతులు+ 
అయి= దమయంతిని తమముందు నిలబెట్టుకొనినవారై; వచ్చి= అరుదెంచి; వారించి= జూదం ఆడవద్దని అడ్డుచెప్పి; కలి 
సమావేశ పరవశుండు+ఐన= కలియొక్క కలయికచేత వివశత్వం చెందినట్టి; ఆ+నలుచేతన్‌= ఆ నలుడిచేత; ప్రతిహతులు+అయి= 
తిరస్కరించబడినవారై; పలుకకుండిరి= మౌనం వహించిరి; అంతన్‌= అటుపై; దమయంతి; చింతా+ఆ(క్రాంత, చిత్త+ఐ= దుః 
ఖంచేత ఆ(క్రమించబడిన మనస్సుకలదై. 


తాత్పర్యం: ఈ విధంగా పెక్కునెలలు దుర్వ్యసనమైన జూదానికి లోబడి, అనేక వస్తువాహనాదులను పణంగా ఒడ్డి 
పుష్కరుడిచేత ఓటమి చెందటానికి సంసిద్దుడైన నలుడి దగ్గరికి పౌరబ్రాహ్మణ మంత్రిశ్రేష్టులు దమయంతిని 
తమకు ముందుపెట్టుకొని వచ్చి అతడిని వారించారు. కాని, కలిప్రభావానికి లోబడి వివశుడై ఉన్న నలుడు 
వారిమాటలు వినలేదు. వారు మారుమాటాడలేక మిన్నకున్నారు. అంత దమయంతి దుఃఖంచేత ఆవరించబడిన 
మనస్సుకలదై. 


ఆ. “ఎంత యోటువడిన నంతియ జూదంబు । నందు దగులు(, జలము నతిశయిల్లు, 
నేమి సేయు దాన ? నిది యెగ్గునకు మూల । మని లతాంగి దుఃఖితాత్మ యగుచు. 63 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 211 


ప్రతిపదార్థం: ఎంత+ఓటు+పడినన్‌= ఎంతగా ఓడిపోయినప్పటికిని; అంతియ= అంత ఎక్కువగానే; జూదంబునందున్‌= 
ద్యూతంలో; తగులున్‌= తగులుకోవటం అంటే నిమగ్నతయు; చలమున్‌= మాత్సర్యమును (పట్టుదలయు); అతిశయిల్లున్‌= 
పెరుగుతుంది; ఏమి+చేయుదానన్‌= ఏమి చేయగలను? అంటే నేను కేవలం నిస్సహాయురాలిని అని అర్థం; ఇది= ఈ జూదం; 
ఎగ్గునకు= కీడుకు; మూలము= హేతువు; అని= అని తలపోసి; దుఃఖిత+ఆత్మ+అగుచున్‌= పరితపించినట్టి ఆత్మ కలది 
అవుతూ. 


తాత్సర్యం: 'ఓడినకొలది జూదంలో ఆసక్తి, మాత్సర్యం (పట్టుదల) పెరుగుతాయి. ఇక నే నేమి చేయగలను? ఇది 
కీడుకు మూలకారణం” అని సుకుమారి అయిన దమయంతి మిక్కిలి దుఃఖించింది. 


సీ, అక్షముల్‌ పుష్కరునందు వశ్యంబులై | యునికియు, నలునియం దొండువిధము 
లగుటయు నెలి(గి, నిజాధీశ్వరున కప | జయమ కా లక్షించి, సరసిజాక్షి 
భర్తయనుజ్ఞ మున్‌ బడసి వార్‌ష్టేయు(డన్‌ । సారథిం బిలిచి “యీ స్యందనమున 
నింద్రసేనుండను నిక్కునూరకు నింద్ర । సేన య న్య్మూ(తు( జెచ్చరను దోడు 


ఆ. కొని విదర్హ కరిగి గుజుకొని మద్దంధు | జనులయొద్ద( బెట్టి చట్ట రమ్మ 
యంచు నెమ్మి బుచ్చె నాప్తపురోహిత । మంత్రిబాంధవాభిమతము గాంగ. 64 


ప్రతిపదార్థం: అక్షముల్‌= పాచికలు; పుష్కరునందున్‌= పుష్కరుడి చేతిలో; వశ్యంబులు+ఐ= స్వాధీనములై; ఉనికియు= 
ఉండటమున్నూ; నలుని+అందు; ఒండు, విధములు+అగుటయున్‌= వేరొకరీతిగా కావటమున్నూ; ఎటీ(గి= తెలిసికొని; 
నిజ+అధీశ్వరునకున్‌= తన భర్తకు; అపజయము+అ= అపజయమే; కాన్‌, లక్షించి= ఓటమే అవుతుందని తలపోసి; సరసిజ+అక్షిన్‌= 
పద్మాలవంటి కన్నులుగల దమయంతి; భర్త+అనుజ్ఞ= భర్త(నలుడి) అనుమతి; మున్‌, పడసి= ముందు పొంది; వార్‌ప్టే 
యుండు+అన్‌= వార్‌స్టేయుడు అనే; సారథిన్‌+పిలిచి= రథ చోదకుడిని పిలిచి; ఈ, స్యందనమునన్‌= ఈ రథంలో; 
ఇంద్రసేనుండు+ అను= ఇంద్రసేనుడనే; ఈ+కుమారకున్‌= ఈ కొడుకును; ఇం[ద్రసేన+అన్‌+కూంతున్‌= ఇంద్రసేన 
అనేకూతురిని; చెచ్చెరను= శీఘ్రంగా; తోడుకొని= వెంటబెట్టుకొని; విదర్భకు+అరిగి= విదర్భకు పోయి; గుణుకొని= పూనుకొని; 
మత్‌+బంధు జనుల+ఒద్దన్‌= నా చుట్టాల దగ్గర; పెట్టి= అప్పగించి; చట్ట, రమ్ము+అ= శీఘ్రంగా రావాలి; అంచున్‌= అంటూ; 
ఆప్త, పురోహిత, మంత్రి, బాంధవ+అభిమతము, కాంగన్‌= హితులు, వైదికకర్మలు నిర్వహించే గురువులు, సచివులు, 
చుట్టాలయొక్క అభిప్రాయాన్ని పాటించే; నెమ్మిన్‌= ప్రీతితో; పుచ్చెన్‌= పంపింది. 


తాత్సర్యం: పాచికలు పుష్కరుడికి అనుకూలంగా ఉండటాన్ని, నలుడికి ప్రతికూలంగా ఉండటాన్ని తెలిసికొని 
దమయంతి తన భర్తకు ఓటమి సిద్దిస్తుందని తలపోసి, ముందే భర్త అనుమతిని పొంది, వార్‌ష్లీయుడనే సారథిని 
పిలిచి “ఈ రథంపై ఇంద్రసేనుడనే కుమారుడిని, ఇంద్రసేన అనే కూతురిని శీఘ్రంగా తీసికొని విదర్భకు వెళ్ళి 
అక్కడ నా బంధువుల దగ్గర దిగబెట్టి వేగంగా తిరిగిరమ్ము' అని దమయంతి నియోగించింది. ఆమె చేసిన పనిని 
ఆప్తులు, చుట్టాలు, వైదికకర్మలు నిర్వహించే గురువులు, మంత్రులు ఆమోదించారు. 


క. నలుండును ధరణీరాజ్యము । దలంగంగ సర్వంబు నపహృతం బైనం గడుం 
దలరి దమయంతి. దోడ్కొని । వెలువడియె నశేషరాజ్యవిభవచ్యుతుండై. 65 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నలుండును; ధరణీ, రాజ్యము= భూరాజ్యం; తలంగంగన్‌= తొలగిపోగా; సర్వంబున్‌= సమస్తమున్నూ; 
అపహృతంబు+ఐనన్‌= అపహరించబడింది కాగా; కడున్‌= మిక్కిలి; తలరి= పరితపించి; దమయంతిన్‌+తోడ్కొని= దమయంతిని 
వెంటబెట్టుకొని; అశేష, రాజ్య, విభవ, చ్యుతుండు+ఐ= సమస్త రాజ్యసంపద పోయినవాడై; వెలువడియెన్‌= (పురంనుండి) 
బయటికి వెళ్ళాడు. 


తాత్పర్యం: జూదంలో భూరాజ్యం తొలగిపోయింది. సర్వస్వం అపహరించబడింది. నలుడు మిక్కిలి పరితపించి 
దమయంతిని వెంటపెట్టుకొని రాజ్యవైభవం, సంపద కోల్పోయి రాజధానినుండి బయటకు వెళ్ళాడు. 


తే. పురమువెలి మూ. దహోరాత్రములు వసించి । యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ 
జనవిభుం డైన పుష్కరుశాసనమునం । గలికృత ద్యూతవిద్వేష కారణమున. 66 


ప్రతిపదార్థం: పురమువెలి= పట్టణం బయట; మూండు+అహోరాత్రములు= మూడు రాత్రుళ్ళు, పగళ్ళు; వసించి= నివసించి; 
ఉన్న= ఉన్నట్టి; నలుపాలికి= నలుడి దగ్గరకు; జన, విభుండు+ఐన= రాజైన; పుష్కరు, శాసనమునన్‌= పుష్కరుడి ఆజ్ఞవలన; 
కలి, కృత, ద్యూత, విద్వేష కారణమునన్‌= కలిచేత ఏర్పరచబడిన జూదంమీది కోపంచేత; ఎవ్వరున్‌= ఎవరుకూడా; అరుగన్‌= 
వెళ్ళటానికి; ఓడిరి= జంకారు. 


తాత్సర్యం: జూదంలో రాజ్యం కోల్పోయిన నలుడు పురంవెలుపల మూడుదినాలు నివసించాడు. రాజైన పుష్కరుడికి 
భయపడటంచేత, కలిపేరణచేత జూదంపై ఏర్పడిన ద్వేషంచేత పౌరులు ఎవరుకూడా నలుడిదగ్గరికి వెళ్ళలేదు. 


వ. ఇట్లు సర్వజన సత్మారార్లుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్విరివలనను సత్మారంబు గానక జలంబు 
లాహారంబుగా( దత్పురసమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి, బుభుక్షాపీడ సహింప నోపక, 
'హెరణ్యపక్షంబులతో' దమముందటః దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగు నని యప్పక్షులం 
బట్టికొన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన, నవి పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు 
విగతవస్తుండైన నలున కి ట్లనియె. 67 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సర్వజన, సత్కార+అర్హుండు+అయ్యును= జనులందరి చేత సమ్మానం పొందటానికి 
యోగ్యత కలవాడు అయినప్పటికిని; నలుండు= నలుడు; విధి, కృతంబునన్‌= దురదృష్టవశాన; ఎవ్వరి వలనను= ఎవరిచేతకూడా; 
సత్కారంబున్‌+కానక= సమ్మానం పొందలేక; జలంబులు= నీళ్ళు; ఆహారంబుగాన్‌= తిండిగా; తద్‌+పుర సమీపంబునన్‌= 
ఆ పట్టణానికి దగ్గరగా; దమయంతీ, ద్వితీయుండు+ఐ= దమయంతిని తోడుగాకలవాడై; ఉండి= కలసి ఉండి; బుభుక్షా, 
పీడ= ఆకలిబాధ; సహింపన్‌+ఓపక= తాళజాలక; హిరణ్యపక్షంబులతోన్‌= బంగారురెక్కలతో; తమ, ముందటన్‌= తమకు 
ఎదురుగా; తిరుగుచున్న= విహరిస్తున్న; పక్షులన్‌+*కని= పిట్టలను చూచి; అవి= ఆ పక్షులు; భక్ష్యంబులు= భుజింపతగినవి; 
అగును+అని= అవుతాయని తలపోసి; ఆ+పక్షులన్‌+పట్టికొనన్‌= ఆ పక్షులను పట్టుకొనటానికి; సమకట్టి= పూని; తన, కట్టిన, 
పుట్టంబు= తాను ధరించిన వస్త్రం; వానిపై= ఆ పక్షులపై; వైచినన్‌= విసరగా; అవి= ఆ పక్షులు; పుట్టంబుతోనన్‌= వ(స్తంతోనే; 
గగనంబునకు= ఆకాశానికి; ఎగసి= ఎగిరి; నగుచున్‌= పరిహసిస్తూ; విగత, వ(స్తుండు+ఐన= పోయిన పుట్టం కలవాడైన; 
నలునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాయి. 


తాత్సర్యం: సర్వజనులచేత సత్కారాన్ని పొందటానికి యోగ్యత కలవాడైనను నలుడు విధిపరిపాకంచేత, ఎవరిచేతను 
గౌరవించబడక నీళ్ళు మాత్రమే ఆహారంగా గైకొని దమయంతియు, తాను ఇరువురు మాత్రమే ఆ పట్టణ 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 213 


సమీపంలో ఉన్నారు. అప్పుడు వారిముందు బంగారురెక్కలు గల పక్షులు విహరిస్తూ కనిపించాయి. నలుడు 
ఆకలిబాధ తాళలేక ఆ పక్షులు ఆహారంగా ఉపకరిస్తాయని ఆలోచించి, వాటిని పట్టుకొనటానికై తాను కట్టుకొన్న 
వస్త్రాన్ని తీసి వాటిపై విసిరాడు. ఆ పక్షులు నలుడు విసరిన వ(స్రంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయి, నవ్వుతూ 
అతడితో ఇట్లా పలికాయి. 


విశేషం: ఆ పక్షులు, బంగారురెక్కలు కలవి. అవి అసలు పక్షులు కావు. నలుడిని ప్రలోభపెట్టటానికి వచ్చిన పాచికలు! 
పాచికలపైగల వ్యామోహం బంగారురెక్కలు గల పిట్టలుగా ఉటత్రేక్షించబడటం మనోహరకల్పన. 


నలుండు దమయంతీసహితుండై యడవికి. బోవుట (సం.3-58-25) 


తే. 'నీ ధనంబును రాజ్యంబు నికృతిం గొన్న । యక్షముల మేము; నీ వస్త మపహరింపC 
బక్షిరూపులమై వచ్చి పార్టివేంద్ర! । యపహరించితి' మని చెప్పి యరిగె. జదల. 68 


ప్రతిపదార్థం: పార్టివ+ఇంద్ర!= రాజులలో గ్రేష్టుడా! అంటే ఓ నలమహారాజా!; నీ ధనంబును= నీ(డబ్బు) సంపదను; 
రాజ్యంబున్‌= రాజ్యాన్ని; నికృతిన్‌+కొన్న= మోసంచేత (గ్రహించిన; అక్షములము= పాచికలము; ఏము= మేము; నీ వ(స్తము+ 
అపహరింపన్‌= నీవు కట్టుకొన్న వస్త్రాన్ని మోసంతో తీసికొనటానికి; పక్షిరూపులము+ఐ= పిట్టల ఆకారం ధరించినవారమై; 
వచ్చి= అరుదెంచి; అపహరించితిమి= మోసంతో (గ్రహించాం; అని, చెప్పి; చదలన్‌= ఆకాశంలో; అరిగెన్‌= వెళ్ళిపోయాయి. 


తాత్సర్యం: 'ఓ నలమహారాజా! నీ సంపద, నీ రాజ్యం, మోసగించి పరి[గ్రహించిన పాచికలం మేము. పక్షులరూపం 
ధరించి, నిన్ను మోసగించి నీవు కట్టిన బట్టలను గూడ అపహరించడానికి వచ్చాం, అపహరించాం'” అని ఆ పక్షులు 
నలుడితో చెప్పి ఆకాశమార్గాన్ని బట్టి ఎగిరిపోయాయి. 


వ. నలుండును వానిం జూచి విస్మయం బంది 'యీ యక్షంబుల దోషంబునం గా కేమి? నా కిట్టి దయ్యె' 
ననుచు దమయంతి కట్టిన పుట్టంబుచెఅంగు గట్టికొనియె; నట్లిద్దజు నేకవస్తులయి యొండొరుల 
మొగంబులు సూచి దుఃఖించుచో నలుండు దమయంతి కి ట్లనియె. 69 


ప్రతిపదార్థం: నలుండును= నలుడును; వానిన్‌+చూచి= ఆ పిట్టలను చూచి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; ఈ+అక్షంబుల, 
దోషంబునన్‌+కాక+ఏమి= ఈ పాచికలదోషంవలన కాక మరేమిటి; నాకు+ఇట్టిది+అయ్యెన్‌= నాకు, ఇటువంటి అవస్థ 
దాపురించింది; అనుచున్‌= అని తలపోస్తూ; దమయంతి, కట్టిన, పుట్టంబు చెణంగు= దమయంతి ధరించినట్టి చీరకొంగు; 
కట్టికొనియెన్‌= కట్టుకొన్నాడు; అట్టు+ఇద్దణు= ఆ విధంగా ఇరువురు; ఏక వ(స్తులు+అయి= ఒకేచీర ధరించిన వారయి; 
ఒండొరుల, మొగంబులు, చూచి= ఒకరిమొగం ఒకరు చూచి; దుఃఖించుచోన్‌= పరితపిస్తున్నప్పుడు; నలుండు; దమయంతికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: నలుడుకూడ ఆ పిట్టల పలుకులు విని ఆశ్చర్యపోయాడు. “నాకు ఈ దుస్థితి దాపురించటానికి ఈ 
పాచికల దోషం గాక మరేమి కారణం ఉన్నది?' అని తలపోస్తూ దమయంతి కట్టిన వస్రంయొక్క చెరగునే 
తానుకూడ ధరించాడు. ఈ రీతిగా ఆ ఇద్దరు ఒకేచీర ధరించి ఒండొరుల మొగాలు చూచికొని పరితపిస్తున్నప్తుడు 
నలుడు దమయంతితో ఇట్లా అన్నాడు. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “ఇది దక్షిణాపథంబున, । కిదియు విదర్జాపురమున, కిది కోసల, కి 
య్యది యుజ్ఞయినికి( దెరువులు; । మది నిన్నిటిలోన నరుగ మన కెద్ది యగున్‌? 70 


ప్రతిపదార్థం: ఇది= ఈ బాట; దక్షిణాపథంబునకు= దక్షిణభారతభూమికి; ఇదియు= ఈ బాటేమో; విదర్భాపురమునకు= 
విదర్భానగరానికి; ఇది= ఈ బాట; కోసలకు= కోసలదేశానికి; ఈ+అది= ఈ బాట; ఉజ్జయినికిన్‌= ఉజ్జయిని పట్టణానికి; 
తెరువులు= మార్గాలు; మదిన్‌= నీ ఉద్దేశం (మనస్సులో; ఇన్నిటిలోనన్‌= ఈ దారులన్నిటిలో; మనకు+ఎద్ది= మనకు ఏది?; 
అరుగ+అగున్‌= వెళ్ళటానికి అనువైంది అవుతుంది? 


తాత్పర్యం: 'ఇది దక్షిణాపథానికి దారి. ఇది విదర్భాపట్టణానికి పోయేబాట. ఇది కోసల దేశానికి వెళ్ళేమార్గం. ఇది 
ఉజ్జయినీ నగరానికి వెళ్ళేత్రోవ. ఈ తెరువులు అన్నింటిలో మనం వెళ్ళటానికి నీ ఉద్దేశంలో అనువైనది ఏది?”- 
అని దమయంతిని నలుడు ప్రశ్నించాడు. 


విశేషం: దక్షిణంలో దక్షిణాపథం, ఉత్తరంలో విదర్భ, తూర్పున కోసల, పశ్చిమంలో ఉజ్జయిని పేర్కొనబడినాయి. ఈ 
శృంగాటకం (నాలుగుదారుల కూడలి)లో మహాభారత రచనాకాలానికే సుదూరాలకు వెళ్ళే సుప్రసిద్ధమైన దారులు భారతదేశంలో 
ఏర్పడి ఉన్నట్లు (గహించవచ్చును. 
క. అడవులలో నాతో గడు । నిడుమలు వడనోప; వరుగు మిందుముఖీ! యి 

ప్పుడు నీ బంధుజనంబుల । కడి కనవుడు( దరుణి శోకగద్దద యగుచున్‌. 71 


ప్రతిపదార్థం: ఇందుముఖీ!= చంద్రుడివంటి మొగం కలదానా!; అడవులలోన్‌; నాతోన్‌= నాతో; కడు+ఇడుమలు= మిక్కిలి 
కష్టాలు; పడన్‌+ఓపవు= అనుభవించలేవు; ఇప్పుడు; నీ, బంధుజనంబుల, కడకు= నీ చుట్టాల దగ్గరికి; అరుగుము= వెళ్ళుము; 
అనవుడున్‌= అని చెప్పగా; తరుణి= యౌవనవతి అయిన దమయంతి; శోక గద్గద+అగుచున్‌= దుఃఖంచేత కంపించిన 
కంఠస్వరం కలదై. 


తాత్సర్యం: చంద్రబింబం వంటి ముఖం గల ఓ దమయంతీ! నాతో ఈ అడవులలో కష్టాలు పడుతూ తిరుగజాలవు. 
ఇపుడు మీ పుట్టినింటికి పోయి బంధుజనులతో సుఖించుము' - అని నలుడు పలుకగా, దుఃఖంచేత కంపించే 
కంఠస్వరం కలదై (దమయంతి). 


ఆ. అతని కిట్టు లనియె 'నవనీశ! నీవును । నేను. జని విదర్భ నిష్టలీల 
నుండుదము; మృగాకులోగ్రవనంబుల । కరుగ నేల? యిడుమ లంద నేల? 72 


ప్రతిపదార్థం: అతనికి= ఆ నలుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= (దమయంతి) పలికింది; అవని+ఈశ!= ఓ 
రాజా!; నీవును, నేనున్‌= నీవు మరియు నేను; చని= వెళ్ళి; విదర్భన్‌= విదర్భలో; ఇష్టలీలన్‌+ఉండుదము= ఇష్టానుసారంగా 
ఉందాం; మృగ+ఆకుల+ఉ(గ్ర, వనంబులకు= [క్రూర జంతువులతో వ్యాపించి భీతిగొలిపే (భయంకరమైన) అడవులకు; 
అరుగన్‌+ఏల= వెళ్ళటమెందుకు?; ఇడుమలు+అందన్‌+ఏల= కష్టాలు అనుభవించట మెందుకు? 


తాత్పర్యం: దమయంతి నలుడితో ఇట్టా చెప్పింది - 'ఓ నలమహారాజా! నీవూ, నేనూ విదర్భకు వెళ్ళి సుఖంగా 
ఉందాం. (క్రూరమృగాలచేత భయంకరాలైన ఈ అడవులలో కష్టాలను అనుభవించటం ఎందుకు? 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 215 


వ. అనిన విని నలుం డవనతాననుండై 'నీ చెప్పినట్ల విదర్దేశ్వరు రాజ్యంబును మన రాజ్యంబ; యేను దొల్లి 
యధికైశ్వర్యయుతుండనై యందులకుంబోయి బంధుజనులకు హృదయానందంబు సేసి, యిప్పు 
డివ్విధంబున సర్వస్వహీనుండనై యెట్లు పోవనేర్తు” ననిన దమయంతి యిట్లనియె. 73 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; నలుండు= నలుడు; అవనత+ఆననుండు+ఐ= వంచిన మొగం కలవాడై; నీ, 
చెప్పిన+అట్టు+అ= నీవు చెప్పిన రీతిగానే; విదర్భ+-ఈశ్వరు= విదర్భేశ్వరుడి - అంటే విదర్భ ప్రభువుయొక్క; రాజ్యంబును= 
రాజ్యం; మనరాజ్యంబు+అ= మన రాజ్యమే; ఏను= నేను? తొల్లి= పూర్వం; అధిక+ఐశ్యర్యయుతుండను+ఐ= ఎక్కువ 
సంపదతో కూడినవాడినై; అందులకున్‌, పోయి= ఆ విదర్భకు వెళ్ళి; బంధు, జనులకున్‌= చుట్టాలకు; హృదయ+ 
ఆనందంబు+చేసి= హృదయాలకు ఆనందం కల్పించి; ఇప్పుడు+-ఈ+విధంబునన్‌= ఇప్పు డీ రీతిగా; సర్వస్వహీనుండను+ఐ= 
అంతయు పోగొట్టుకొన్నవాడినై; ఎట్టు= ఏ విధంగా; పోవ, నేర్తును= పోగలను; అనినన్‌= అని చెప్పగా; దమయంతి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నలుడు మొగం వాల్సికొని దమయంతితో ఇట్టా చెప్పాడు. “నీవు చెప్పినట్లు విదర్భప్రభువు రాజ్యంగూడ 
మనరాజ్యంగానే భావించుకొనవచ్చును. కాని, మునుపు నేను సమస్తసంపదలతో తులతూగుతూ విదర్భకు వెళ్ళి 
బంధువులందరికి అపరిమితానందాన్ని కలిగించినవాడినికదా! ఇప్పుడు అంతా పోగొట్టుకొని పరమ దరిద్రుడనై 
అక్కడికి ఎట్టా పోగలను? నాకు ఎట్టా మొగం చెల్టుతుంది?'- అని అనగా అతడితో దమయంతి ఇట్టా అన్నది. 


తే. '“అధికదుఃఖరోగార్లున కౌషధంబు । సురుచిరంబుగ భార్యయ చూవె యెందు; 
నొనర భార్యాసమేతుండై యున్నవాని | కెంతలయ్యును నాపద లెటుకపడవు. 74 


ప్రతిపదార్థం: అధిక, దుఃఖ, రోగ+ఆర్తునకు= తీవ్రమైన దుఃఖంఅనే, రోగంచేత పీడించబడేవాడికి; జొషధంబు= మందు; 
సు, రుచిరంబుగన్‌= సుస్పష్టంగా (సు= మంచి; రుచిరము= వెలుగొందేది); ఎందున్‌= ఎచటనైనా; భార్య+అ, చూవె= పెండ్లామే 
సుమా!; ఒనరన్‌= ఒప్పేటట్టుగా; భార్యా, సమేతు(డు+ఐ+ఉన్నవానికి= భార్యతో కలిసి ఉండేవాడికి; ఎంతలు+అయ్యునున్‌= 
ఎంతెంత తీవాలైనప్పటికిని; ఆపదలు= కష్టాలు; ఎజుక, పడవు= అనుభవిస్తున్నట్లు తెలియబడవు. 


తాత్సర్యం: గొప్పదుఃఖ మనే రోగంతో పీడితుడైనవాడికి మంచిమందు భార్యయే సుమా! భార్యతో కూడి ఉన్నవాడికి 
ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించవు. 


క అలసి నెడ, డస్సి నెడ, నాం, కలి దప్పియు నైన యెడల గడుకొని ధరణీ 
తలనాథ! పురుషునకు ని । మ్ముల భార్యయ పాచు. జిత్తమున దుఃఖంబుల్‌. 75 


ప్రతిపదార్థం: అలసిన+ఎడన్‌= విసిగిఉన్న సమయంలో; డస్సిన+ఎడన్‌= బడలిన సమయంలో; ఆలి, దప్పియున్‌+ఐన+ఎడలన్‌= 
తిండి తినాలని, నీరు త్రాగాలని అనిపించే సమయాలలో; కడుకొని= పూనుకొని; ధరణీ, తల, నాథ!= (భూస్టలికి భర్త అయిన 
వాడా) ఓ నలమహారాజా!; పురుషునకున్‌= మగవాడికి (భర్తకు); ఇమ్ములన్‌= (ప్రీతితో; చిత్తమునన్‌= మనస్సులోని; 
దుఃఖంబుల్‌; భార్య+అ= భార్యయే; పాచున్‌= పోగొట్టుతుంది. 


తాత్సర్యం: ఓ నలమహారాజా! విసిగిఉన్న సమయంలో, బడలిన సమయంలో, ఆంకలి అయిన వేళలో, దాహం 
వేసినపుడు, మగవాడికి ప్రీతితో తోడ్పడి, భార్యయే అతడి మనస్సులోని దుఃఖాలను పోగొట్టుతుంది. 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. కావున నిది మదనుజీవిత యనియు, ననువ్రత యనియు ననుకంపనీయ యనియు, నన్ను విడువక నా 
యనుగమనంబున కొడంబడు మనిన 'నట్ల చేయుదు(, బ్రాణసమాన వైన నిన్నేల విడుతు; నోడకుండు” 
మని నలుండు దనదేవి నాశ్వాసించుచు నొక్కటం జని విజనంబైన విపినంబున నొక్క సభం గని యందు 
విశ్రమించి, పరుషధూళిధూసర స్థలంబున శయనించి, మార్గశ్రమ నిమీలిత నయనుండై దుఃఖంబునం 
గన్నులు వొందకున్న లేచి, తనపాదంబుల యంతికంబున నతిళ్లేశపరవశయై నిద్రవోయెడు దమయంతిం 
జూచి. 76 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఇది=-ఈమె (దమయంతి); మత్‌+అను జీవిత= నాపై ఆధారపడి బ్రతికేది; అనియున్‌; 
అనువ్రత= తనను అన్నిట అనుసరించేది; అనియున్‌; అనుకంపనీయ+అనియున్‌= దయచూపతగిందనిన్నీ; నన్ను, విడువక= 
నన్ను విడిచిపెట్టక; నా, అనుగమనంబునకున్‌= నేను వెంట రావటానికి; ఒడంబడుము= సమ్మతించుము; అనినన్‌= అని 
పలుకగా; అట్టు+అ+చేయుదున్‌= అట్టే చేస్తాను; ప్రాణసమానవు+ఐన= (ప్రాణంతో సమానమైనదానవైన; నిన్ను+ఏలన్‌= 
నిన్నెందుకు?; విడుతున్‌= విడిచిపెట్టుతాను; ఓడకుండుము= భయపడకుండా ఉండుము; అని= అని చెప్పి; నలుండు= 
నలుడు; తన, దేవిన్‌= తనరాణి అయిన దమయంతిని; ఆశ్వాసించుచున్‌= ఓదార్చుచు; ఒక్కటన్‌+చని= ఏకాంతంగా వెళ్ళి; 
వి, జనంబు+ఐన= జనులు లేని; విపినంబునన్‌= అడవిలో; ఒక్క, సభన్‌+కని= ఒక గృహాన్ని చూచి (ఒక ఎత్తైన మంటపాన్ని 
చూచి); అందు= ఆ ఇంటిలో (ఆ స్థలంలో); విశ్రమించి= అలసట తీర్చికొని; పరుష ధూళి, ధూసర, స్థలంబునన్‌= 
మొరటుదుమ్ముతో బూడిదరంగుగా ఉండే నేలపై - కఠినమైన దుమ్ముకొట్టుకొని ఉన్ననేలపై; శయనించి= పండుకొని; మార్గ, 
శ్రమ, నిమీలిత, నయనుండు+ఐ= దారిలో నడచిన బడలికచేత మూయబడిన కన్నులు కలవాడై; దుఃఖంబునన్‌= పరితాపంచేత; 
కన్నులు+పొందకున్నన్‌= నిదుర (కనుకూర్కు) రాకపోగా; లేచి= మేలుకొని; తన పాదంబుల+అంతికంబునన్‌= తన 
అడుగుల దగ్గర; అతి, క్లేశ పరవశ+ఐ= మిక్కుటమైన బాధకు లోనై; నిద్ర+పోయెడు= నిదురిస్తున్న; దమయంతిన్‌+చూచి= 
దమయంతిని చూచి. 


తాత్సర్యం: కాబట్టి, ఈమె నాపై ఆధారపడి బ్రతికేదనీ, నన్ను అన్నిట అనుసరించేదనీ, దయ చూపతగినదనీ నన్ను 
విడువక నేను నీతో రావటానికి సమ్మతించుము'- అని దమయంతి నలుడిని ప్రార్థించింది. నలుడు “అట్లాగే 
చేస్తాను. నీవు నాకు నా ప్రాణాలతో సమానురాలవు; నిన్నెందుకు విడిచిపెట్టుతాను? భయపడకుము'- అని దమయంతిని 
ఓదార్సాడు. అంత వారు అడవిలో ఏకాంతంగా పయనించి ఒక్కచోట ఒక గృహాన్ని (మంటపాన్ని) చూచారు. 
నిర్మానుష్యమైన ఆ అడవిలోని ఆ ఇంటిలో (ఆ స్థలంలో) మొరటుదుమ్ముతో బూడిదరంగుగా ఉన్న (కఠినమైన 
దుమ్ము కొట్టుకొని ఉన్న) నేలపై పడుకొన్నారు. నలుడు మార్గాయాసం తొలగించుకొనటానికై కనులు మూసికొన్నాడు. 
కాని, అతడికి నిదుర రాలేదు. లేచి చూచేసరికి దమయంతి అతడి పాదాలసమీపంలో, దారిలో పడిన (శ్రమకు బాగా 
అలసిపోయి గాఢంగా ని(ద్రపోతున్నది. అట్టి దమయంతిని చూచి నలుడు. 


సీ, 'ధరణిరాజ్యంబుతో ధనమెల్లం బరులచే | నపహృతం బగుటయు, నాప్తమిత్ర 
బంధుజనంబులు. బ్రకృతిజనంబులు । విడుచుటయును, మహావిపినభూమి. 
బత్నితో. దన పరిభ్రమియించుటయు నప్పు | దలంచి శోకించి, యిత్తరుణి దొల్లి 
మృదుశయనంబున మెల(తలు మెలపుతో । నడుగు లొత్తంగ నిద్ర యనుభవించు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 217 


ఆ. కోమలాంగి యిపుడు గుజుకొని పాంసుల । స్థలమునందు నిద్ర దగిలినదియు. 
బంకజాక్షి నాకు భార్యయై యింత దుః । ఖంబు వొందె దైవఘటనం జేసి. 77 


ప్రతిపదార్థం: ధరణి, రాజ్యంబుతోన్‌= భూరాజ్యంతోపాటు; ధనము+ఎల్లన్‌= సంపద అంతయు; పరులచేన్‌= శత్రువులచేత; 
అపహృతంబు+అగుటయున్‌= అపహరించబడటమున్నూ; ఆప్త, మిత్ర, బంధు జనంబులున్‌= హితులు, చెలికాండ్రు, చుట్టాలు; 
ప్రకృతి జనంబులు= సాధారణ (ప్రజలు; విడుచుటయును= వీడటమున్నూ; మహా, విపిన, భూమిన్‌= గొప్ప అడవి (ప్రదేశంలో; 
పత్నితోన్‌= భార్యతో; తన, పరిభ్రమియించుటయున్‌= తాను తిరుగాడుతుండటమున్నూ; అప్టు= అపుడు; తలంచి= తలపోసి; 
శోకించి= దుఃఖించి; ఈ+తరుణి= ఈ యౌవనవతి అయిన దమయంతి; తొల్లి=మునుపు; మృదు, శయనంబునన్‌= మెత్తని 
పరుపుపై; మెల(తలు= చెలికత్తెలు; మెలపుతోన్‌= (శ్రద్దతో; అడుగులు+ఒత్త(గన్‌= పాదాలు ఒత్తుతుండగా; నిద్ర+అనుభవించు= 
నిదురపోయే; కోమల+అంగి= సుకుమారి; ఇపుడు= ఇప్పుడు; గుణుకొని= పూనికతో; పాంసుల, స్థలమునందు= దుమ్ముతో 
నరడినతోటః నిద్ర+తగిలినదియున్‌= నిద్రపోతున్నట్టిదియు; పంకజ+లఅక్షి= (బురదలో పుట్టింది పంకజం= పద్మం) పద్మంవంటి 
కన్నులుకలది; దైవ, ఘటనన్‌+చేసి= దైవంయొక్క కూర్పువలన; నాకు; భార్య+ఐ; ఇంత, దుఃఖంబు+పొందెన్‌= ఇంత 


పరితాపం పొందింది. 


తాత్పర్యం: భూరాజ్యంతోపాటు సమస్తసంపద శత్రువులచేత అపహరించబడటమున్నూ; హితులు, బంధువులు, 
మిత్రులు, సాధారణ పౌరులు తనను విడనాడటమున్నూ; పెద్ద అడవిలో తాను తిరగటాన్ని నలుడు తలపోసి 
మిక్కిలి పరితపించాడు. “ఈ దమయంతి తొల్లి మెత్తనైన పరుపులపై జాగరూకతతో చెలికత్తెలు పాదాలు ఒత్తుతుంటే 
శయనిస్తుండేది. నేడు ఈ దుమ్మునేలపై నిదురపోతున్నది. విధిపరిపాకంచేత ఇట్టి కష్టాలు ఈమె నాకు భార్య 
అవటంచేత పొందుతున్నది కదా!'- అని మిక్కిలి దుఃఖించాడు. 


వ. ఏనుదీని దుఃఖంబు( జూడ నోప; నెట యేనియుం బోయెద; నిది నన్నుం గానక తన బంధువుల యొద్దకుం 
బోయి దుఃఖంబులం బొరయకుండు' నని విచారించి, పోవ సమకట్టి యక్కోనులి మేలుకొనకుండ మెల్లన 
దాని వస్త్రంబు నర్ధంబు సించి తనకుం బరిధానంబు సేసికొని వెలువడి కొండొకనేలయరిగి, దమయంతి 
యందు ఘనంబైన తన నెయ్యం బను తీ(గం ద్రెంపనేరక క్రమ్మటి వచ్చి. 78 


ప్రతిపదార్థం: ఏను=నేను; దీని= ఈ దమయంతి; దుఃఖంబున్‌= దుఃఖాన్ని; చూడన్‌+ఓపను= చూడజాలను; ఎట+ఏనియున్‌= 
ఇంకెక్కడికైనా; పోయెదను= వెళ్ళుతాను; ఇది= ఈ దమయంతి; నన్నున్‌+కానక= నేను కనిపించక (నన్ను చూడక); తన, 
బంధువుల+ఒద్దకున్‌+పోయి= తన చుట్టాల దగ్గరకు పోయి; దుఃఖంబులన్‌= బాధలను; పొరయక+ఉండున్‌= పొందక 
ఉంటుంది; అని; విచారించి= యోచించి; పోవ, సమకట్టి= వెళ్ళటానికి ఉద్యమించి; ఆ+కోమలి= ఆ సుకుమారి అయిన 
దమయంతి; మేలుకొనకుండన్‌= నిద్రనుండి లేవకుండ; మెల్లన= మెల్లగా; దాని= ఆ దమయంతియొక్క; వ(స్తంబున్‌= 
చీరను; అర్హంబు= సగం; చించి=త్రెంపి; తనకున్‌, పరిధానంబు+చేసికొని= తనకు కట్టు వస్రంగా చేసికొని; వెలువడి= 
బయటకు వెళ్ళి; కొండొక, నేల+అరిగి= కొంత (ప్రదేశం వెళ్ళి (అంటే కొన్ని అడుగులు వేసి); దమయంతి+అందు; 
ఘనంబు+ఐన= మిక్కుటమైన; తన నెయ్యంబు+అను= తన స్నేహమనే; తీంగన్‌+*త్రెంపనేరక= లతను త్రుంచజాలక; 
(క్రమ్మటి= తిరిగి; వచ్చి= చేరి. 


తాత్పర్యం: నేను దమయంతి పరితాపం ఓర్వలేను. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళుతాను. నేను వెళ్ళిపోతే ఈమె నన్ను 
కానక, చేసేది లేక తన బంధువుల దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆవిడకు నాతో అడవిలో పడవలసిన బాధలు 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగ్గుతాయి'- అని నలుడు విచారించి, తాను పోవటానికి ఉద్యుక్తుడయి, ఆమె చీరలో కొంతమేర చించి తనకు 
కట్టు పుట్టంగా చేసికొన్నాడు. నలుడు కొన్ని అడుగులు ముందుకు నడిచాడు కాని, అతడి కాళ్ళు కదలలేదు. 
దమయంతిపై తనకు గల స్నేహమనే లతను (తెంచుకోలేక తిరిగి వచ్చాడు. 


చ. కలి దమయంతి. బాప సమకట్టు(, బొరింబొరి వాయనోప( డా 
లలన నుదీర్ణసౌహృదబలంబున; నిట్టులు రెంట జేసి య 
న్నలుండు విమోహరజ్ఞల( బెనంగి గతాగతకారి యైన యు 
య్యెలయును బోలె నూజడక యెంతయు. బ్రొద్దు వినిశ్చితాత్ముందై. 79 


ప్రతిపదార్థం: కలి= కలిపురుషుడు; దమయంతిన్‌= దమయంతిని; పాపన్‌= ఎడం చేయటానికి; సమకట్టున్‌= పూనుకొంటాడు; 
ఉదీర్ష సౌహృద, బలంబునన్‌= గొప్పదైన స్నేహంయొక్క బలంతో; ఆ, లలనన్‌= అంగన అయిన ఆ దమయంతిని; 
పొరిన్‌+పొరి= మాటి మాటికి; పాయన్‌+ఓప(డు= ఎడబాయజాలడు; ఇట్టులు= ఈ విధంగా; రెంటన్‌+చేసి= (అటు కలిప్రభావం, 
ఇటు భార్యమీది స్నేహం) రెండింటివలన; ఆ+నలు(డు; విమోహరజ్ఞాలన్‌+పెనంగి= మిక్కుటమైన వలపు అనే (త్రాళ్ళతో 
పెనవేసికొనబడిన వాడై; గత+ఆగత కారి+ఐన= ముందుకు పోయి మరల వెనుకకు వచ్చేటట్లు చేసేదైన; ఉయ్యెలయును+పోలెన్‌= 
ఊయలవలె; ఎంతయున్‌+ప్రొద్దు= చాలసేపు; ఊజడక= ఊరట చెందక, వి, నిశ్చిత+ఆత్ముండు+ఐ= ఒక నిర్ణయానికి రాలేని 
ఆత్మకలవాడై; 


తాత్పర్యం: కలిప్రభావంవలన నలుడు దమయంతిని ఎడంచేయటానికి ఉద్యమించేవాడు; గొప్పదైన స్నేహాను 
బంధంవలన దమయంతిని వీడజాలక ఉండేవాడు. ఇటు అనురాగబంధం, అటు కలి ప్రభావం. ఈ రెంటివలన 
నలుడు, అతిశయమైన అనురాగబంధమనే (త్రాళ్లు పెనవేసికొని ముందుకు వెనుకకు ఊయలవలె ఊరట చెందలేక, 
ఒక స్థిరనిశ్ళయానికి రాలేక చాలసేపు ఊగిసలాడాడు. 


విశేషం: అలంకారం- 'విమోహరజ్ఞాలు” అనేచోట రూపకం. 'నలుడు--- ఉయ్యెలయును బోలె” అనేచోట ఉపమ. 


తే. “బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి । నిష్టురుండనై యే నెట్లు నేర్తు( బోవ" 
ననక కలిచేత నాకృష్ణు(డైన నలుండు । విగతకరుణు(డై దమయంతి విడిచి చనియె. 80 


ప్రతిపదార్థం: బాలన్‌= బాలప్రాయంలో ఉన్నదానిని (చిన్నదైన దమయంతిని); ఒక్కర్తున్‌= ఒకతెను; ఈ+కాన, పాలు+చేసి= 
ఈ అరణ్యంపాలుచేసి; నిష్ణురుండను+ఐ= కఠినాత్ముడినై; ఏన్‌+ఎట్టు= నేను ఏరీతిగా; పోవన్‌+నేర్తున్‌= పోగలను; అనక= 
అని తలపోయక; కలిచేతన్‌= కలిపురుషుడిచేత; ఆకృష్ణుడు+ఐన= లాగబడినవాడైన; నలుండు= నలమహారాజు; విగత, 
కరుణుండు+ఐ= పోయిన దయ కలవాడై; దమయంతిన్‌= దమయంతిని; విడిచి= వీడి; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 


తాత్సర్యం: 'చిన్నవయస్సులో ఉన్న దమయంతిని ఈ అడవి పాలుచేసి కఠినాత్ముడినై నేను ఎట్టా పోగలను?'- అని 
తలపోయక, కలిపురుషుడిచేత ఆకర్షించబడినవాడై నలుడు దయలేని హృదయంతో ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. 


వ. అంత దమయంతి మేలుకని పతిం గానక, తన వస్తార్థ నికృంతనంబును జూచి లేచి, నలుగడం బరికించి, 
భయశోకవ్యాకులచిత్త యయి. 81 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; దమయంతి; మేలుకని= నిద్రనుండి లేచి; పతిన్‌+కానక= భర్త కనిపించకపోగా; తన, 
వ(స్త+అర్హ, నికృంతనంబును+చూచి= తన చీరలో సగభాగం చించబడి ఉండటాన్ని చూచి; నలుగడన్‌+పరికించి= నాలుగువైపుల 
చూచి; భయ, శోక, వ్యాకుల, చిత్త+అయి= భయంతో, దుఃఖంతో కలతచెందిన మనస్సు కలదయి. 


తాత్పర్యం: అటు పిమ్మట దమయంతి నిద్రనుండి మేల్కొన్నది. కాని, భర్త అచట కనిపించలేదు. తన చీర సగం 
చించబడి ఉండింది. ఆమె నాలుగువైపుల తేరిపార చూచింది. భయంతో, దుఃఖంతో కలత చెందినదయి- (తర్వాతి 
పద్యంతో అన్వయం). 


సీ, “హా! మహారాజ! మహామహీ రక్షణ । దక్ష దక్షిణబాహుదండ! దండి 
తారాతి! నిషధరాజాగ్రణి! న న్నిట్లు | వీతదయుండవై విడిచి చనంగం 
దగునె? నీ వెన్నండు ధర్మువు దప్పని । వాడవు, సూనృతవ్రతరతుండ; 
వోడకు మని నన్ను నూటిడ( బలికిన । పలు కిట్లు మటివంగ( బాడి యగునె? 


ఆ. _ పొదలలోన డాంగి పొడసూప కిట్లేల । యున్నవాండ? విట్టి యుగ్రభావ 
మేల నీకు వలసె? నెట వోదు? నిం కెట్లు । గాంతు నిన్ను నుగ్రకాననమున? 82 


ప్రతిపదార్థం: హా!= అయ్యో!; మహారాజ= గొప్పరాజా!; మహా, మహీ, రక్షణ, దక్ష దక్షిణ, బాహుదండ= సువిశాలమైన భూమిని 
సంరక్షించటానికి సమర్థమైన కుడిభుజం (దండం వంటి కుడిచేయి) కలవాడా!; దండిత+అరాతి!= శిక్షించబడిన శత్రువులు 
కలవాడా!; నిషధ, రాజ+అ(గ్రణి!= నిషధదేశాన్ని ఏలే రాజులలో (్రేష్టుడా!; నన్ను+ఇట్టు= నన్ను ఈ రీతిగా; వీతదయుండవు+ఐ= 
పోయిన దయ కలవాడివై; విడిచి, చనంగన్‌+తగునె?= విడిచి వెళ్ళటం తగునా?; నీవు+ఎన్న(డు= నీవు ఎల్లప్పుడు; ధర్మువు= 
ధర్మం; తప్పనివా(డవు= మీరనివాడివి; సూనృత, వ్రత రతుండవు= సత్యమనే (వ్రతాన్ని పాటించటంలో ఇష్టం కలవాడివి; 
ఓడకుము+అని= భయపడకుమనిచెప్పి; నన్నున్‌; ఊణడన్‌+పలికిన, పలుకు= ఓదార్భినట్టి మాటలు; ఇట్టు= ఈ రీతిగా; 
మజవంగన్‌+పాడి+అగునె?= మరచిపోవటం న్యాయమవునా?; పొదలలోనన్‌= చెట్ల గుబురులలోన; డాం౧= కనిపించకుండ 
ఉండి; పొడ+చూపక= అగుపించక; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందుకు; ఉన్నవాండవు= ఉన్నావు; ఇట్టి= ఈ విధమైన; 
ఉ(గ్రభావము= కఠినత్వం; ఏల?= ఎందుకు?; నీకు, వలసెన్‌= నీవు పూనవలసివచ్చింది; ఎట+పోదున్‌?= ఎక్కడికి పోగలను?; 
నిన్ను; ఉగ్ర, కాననమునన్‌= భయంకరమైన అడవిలో; ఇంక+ఎట్టు= ఇంక ఏవిధంగా; కాంతున్‌= చూడగలను? 


తాత్పర్యం: 'ఓ నలమహారాజా! సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించటానికి సామర్థ్యం గల దక్షిణబాహువు 
గలవాడా! శత్రువులను ఓడించినవాడా! ఓ నిషధదేశ ప్రభూ! దయలేకుండ న న్నిట్లా వదలిపెట్టి వెళ్ళటం నీకు 
తగునా? నీవు ఎన్నడు ధర్మం తప్పనివాడివి. సత్యసంధుడివి. భయపడకు మని నన్ను ఓదారుస్తూ చెప్పినమాటలు 
నీవు మరవటం న్యాయమా? పొదలలో దాగి ఉన్నావా? ఎందుకు నాకు కనిపించవు. ఎందుకు గి కఠినత్వం? నే 
నెచటికి పోగలను? ఈ భయంకరమైన అడవిలో నిన్ను ఇంక నేను ఎట్టా చూడగలను? 


విశేషం: దమయంతి ఆ(క్రందనం హృదయవిదారకం. వేల్పులను కాదని నలుడిని వలచి స్వయంవరంలో ఆతడిని వివాహమాడిన 
దమయంతి కారడవిలో చేసిన దీనాలాపం విశ్వసాహితీజగత్తులో నిరుపమానమైనది. అరణ్యరోదనానికి ఇంతకంటె చక్కని 
ఉదాహరణం ఇంకేముంది? 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వగవ(గ సాంగోపాంగము । లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ 
ల్వుగ నొక సత్యముతో నెన | యగునే? యెవ్వియును బోల వటె సత్యంబున్‌. 83 


ప్రతిపదార్థం: వగవంగన్‌= ఆలోచించగా; స+అంగ+ఉప+అంగములు+అగు= అంగాలతో, ఉపాంగాలతో కూడినవైన; నాలుగు, 
వేదములయు; అధ్యయనము= పఠనం, అనుశీలనం; పొల్పుగన్‌= ఒప్పేటట్లుగా; ఒక సత్యముతోన్‌; ఎన+లఅగునే= సాటి 
అవుతుందా?; సత్యంబున్‌= సత్యమును; ఎవ్వియును= ఏవైననుకూడా; పోలవు+అటె= పోలవుకదా! 


తాత్సర్యం: యోచనచేసి చూస్తే నాలుగువేదాలు, వేదాంగాలు, వేదోపాంగాలు చదివినప్పటికిన్నీ ఆ వైదిక వాజ్మయ 
పరిజ్ఞానం అంతయూ ఒక్క సత్యంతో సరితూగదని పెద్దలు చెప్పుతారు. సత్యానికి ఏవియు సరిపోలవు. 


విశేషం: నాలుగువేదాలు:- 1. బుగ్వేదం 2. యజుర్వేదం 3. సామవేదం 4. అథర్వవేదం. వేదాంగాలు (షడంగాలు):- 1. 

శిక్ష 2. వ్యాకరణం 3. ఛందస్సు 4. నిరుక్తం 5. జ్యోతిషం 6. కల్పం. ఉపాంగాలు:- 1. మీమాంస 2. న్యాయశా(స్తం 3. పురాణం 

4. ధర్మశా(స్త్రం. ఉపవేదాలు:- బుగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వవేదం, అథర్వవేదానికి 

స్థాపత్య శ(స్తవేదాలు ఉపవేదాలు. ఇది రుచిరార్థసూక్తి 

వ. ప్రాణసమానవయిన ని న్నవశ్యంబును విడువనని పలికితి; సత్యప్రతిపాలనంబు సేయు’ మని ప్రలాపించుచుం 
దన యేకాకిత్వంబునకు నబలాభావంబునకు( బ్రతిపదన్యాస జాయమాన కంటక మృగ పన్నగభయంబునకు 
వగవక, నిజనాథు నసహాయత్వంబునకు దుస్సహక్షుత్సిపాసాశ్రమాకులత్వంబునకు వగచుచు. 84 


ప్రతిపదార్థం: ప్రాణ, సమానవు+అయిన= ప్రాణాలతో సమానురాలవైన; నిన్ను; అవశ్యంబును= ఎన్నడును; విడువను+అని= 
విడిచిపెట్టనని; పలికితి= అన్నావు; సత్య, (ప్రతిపాలనంబు+చేయుము= ఆడినమాటను తప్పకుండ ఆచరించుము; అని= 
అంటూ; (ప్రలాపించుచున్‌= గట్టిగా మొరపెట్టుతూ; తన+ఏకాకిత్వంబునకున్‌= తనయొక్క ఒంటరితనానికి; అబలా, 
భావంబునకున్‌= బలంలేని ఆడుతనానికి; ప్రతిపద, న్యాస, జాయమాన, కంటక, మృగ, పన్నగ, భయంబునకున్‌= (ప్రతి 
అడుగు మోపినప్పుడు పుట్టే- ముండ్డు, క్రూరమృగాలు, పాములవలన కలిగే భయానికి; వగవక= దుఃఖించకుండా; నిజనాథు= 
తనభర్తయొక్క; అసహాయత్వంబునకున్‌= తోడులేని స్థితికి; దుస్సహ, క్షుత్‌, పిపాసా, శ్రమ+ఆకులత్వంబునకున్‌= భరించరాని 
ఆకలి, దప్పిక, అలసటవలన కలిగే క్షోభకు; వగచుచు= విచారిస్తూ, 


తాత్సర్యం: ఓ నలమహారాజా! 1ప్రాణసమానవైన నిన్ను, ఎన్నడును విడువినని నాతో చెప్పావుకదా! నీవు ఆడినమాట 
నిలుపుకో'- అని దమయంతి బిగ్గరగా మొరపెట్టుకొంటూ అడవిలో తిరిగింది. ఆమె తన ఒంటరితనానికి, అబలగా 
తన బలహీనతకు, అడుగులు మోపితే ముండ్లవలన, (క్రూర జంతువులవలన, పాములవలన దాపురించే భయానికి 
చింతించలేదు కాని, తన ప్రాణనాథుడైన నలుడికి ఎటువంటి తోడులేనందుకు, భరించరాని ఆకలిదప్పులు (శ్రమ 
మూలంగా ఆయనకు కలిగే వేదనకు దుఃఖించింది. 


కు అలయుచుం బులుంగుల యెలు(గుల । కులుకుచు, నుగ్రాతపమున కోపక వృక్షం 
బులనీడల నిలుచుచు, నెలు€ । గుల బులులం జూచి భయముగొని వగ వగచున్‌. 85 


ప్రతిపదార్థం: అలయుచున్‌= బడలిపోతూ; పులుగుల+ఎలు(గులకు+ఉలుకుచున్‌= పక్షుల అరుపులకు భయపడుతూ; 
ఉ(గ్ర+ఆతపమునకు+ఓపక= తీక్షణమైన ఎండకు తాళజాలక; వృక్షంబుల, నీడలన్‌= చెట్టనీడలలో; నిలుచుచున్‌= నిలబడుతూ; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 221 


ఎలుంగులన్‌= ఎలుగుబంట్లను; పులులన్‌= పెద్దపులులను; చూచి= చూచి; భయము+కొని= భయపడి; వగన్‌= బాధతో; 
వగచున్‌= పరితపిస్తున్నది. 


తాత్పర్యం: ఆ అడవిలో దమయంతి అలసట చెందుతున్నది. పక్షుల అరుపులకు భయపడుతున్నది. తీవ్రమైన 
ఎండ వేడిమిని భరించజాలక చెట్ల నీడలలో నిలుస్తున్నది. ఎలుగుబంట్లను, పెద్దపులులను చూచి భయపడి పరిపరి 
విధాల పరితపిస్తున్నది. 


క. ఏచిన పొదల. బొరల్పడ€ । ద్రోచుచు, ముండ్లకును నల్ల దొలంగుచు, దిక్కుల్‌ 
సూచుచుం దొడరుచు. ధ్రెళ్ళుచు । లేచుచు లలితాంగి సంచలించుచు నరిగెన్‌. 86 


ప్రతిపదార్థం: ఏచిన= ఏపుగా ఎదిగిన; పొదలన్‌= గుబురుచెట్టను; పొరల్పడన్‌+త్రోచుచు= వెనుకకు పడేటట్టు (త్రోస్తూ; 
ముండ్డకున్‌= కంటకాలకు; అల్లన్‌= మెల్లగా; తొలంగుచున్‌= తప్పుకొని నడుస్తూ; దిక్కుల్‌+చూచుచున్‌= దిక్కులు చూస్తూ 
(అంటే దారి తెలియక తిరుగాడుతూ); తొడరుచున్‌+*త్రెళ్ళుచున్‌= తొట్రుపడుతూ, (క్రిందపడుతూ; లేచుచున్‌= లేచినిలబడుతూ; 
లలిత+అంగి= సుకుమారమైన దేహంగల దమయంతి; సంచలించుచున్‌= కంపిస్తూ; అరిగెన్‌= నడిచింది. 


తాత్సర్యం: దట్టంగా ఎదిగిన పొదలను (ప్రక్కకు నెట్టుతూ, ముండ్లకు మెల్లగా దూరంగా తొలగి నడుస్తూ, దిక్కులు 
యు యు ౧? ౧ 

చూస్తూ, తొట్రుపడుతూ, (క్రిందపడుతూ, లేస్తూ సుకుమారి అయిన దమయంతి వణుకుతూ అడవిలో 

తిరుగాడుతున్నది. 


వ. ఇ ట్లరుగుచున్న దమయంతి నంతిక న్యస్త చరణయైన దాని నాహారార్హియయి యొక్క యజగరంబు 
వట్టికొనిన నక్కోనులి మెదల నేరక. 87 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; అరుగుచున్న= నడుస్తున్న; దమయంతిన్‌= దమయంతిని; అంతిక, న్యస్త, చరణ+ఐన 
దానిన్‌= సమీపంలో ఉంచబడిన పాదం కలదానిని; ఆహార+అర్థి+అయి= తిండిని కోరినదై; ఒక్క, అజగరంబు= ఒక 
కొండచిలువ; పట్టికొనినన్‌; ఆ+కోమలి= ఆ సుకుమారి అయిన దమయంతి; మెదలనేరక= కొంచెమైనా కదలజాలక. 


తాత్సర్యం: ఈ విధంగా నడుస్తూ సమీపించిన దయమంతిని ఆకలిగొన్న ఒక కొండచిలువ పట్టుకోగా, దమయంతి 
కదలలేకపోయింది. 


ఆ. “ఇంక నైన నన్ను నేల యాలింపవు? నాకు శరణ మగుము నాథ! యనుచు 
నజిచుచున్న దాని యాక్రందనధ్వని | వినుచు నొక్క యెటుకు వేగ వచ్చి. 88 


ప్రతిపదార్థం: ఇంకన్‌+ఐన= ఇకనైనను; (అంటే ఇంతవరకు నన్ను వదలిపెట్టినప్పటికిని ఆపదలో చిక్కుకొన్నప్పుడైనా); 
నన్నున్‌+ఏల+ఆలింపవు= నా మొర ఎందుకు వినిపించుకోవు; నాకు+శరణము+అగుము= నాకు సంరక్షణ చేకూర్చేవాడివి 
కమ్ము; నాథ!= (నా) భర్త అయిన ఓ నలమహారాజా!; అనుచున్‌= అని మొరపెట్టుతూ; అజచుచున్నదాని= కేకలు 
పెట్టుతున్నదానియొక్క; ఆ|(క్రందన ధ్వని= ఏడుపు సవ్వడి; వినుచున్‌= ఆలకిస్తూ; ఒక్క+ఎయుకు= ఒక కిరాతుడు; వేగ= 
శీఘ్రంగా; వచ్చి= అరుదెంచి. 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'భర్త వయిన ఓ నలమహారాజా! ఇంతదాక నన్ను ఉపేక్షించావు కాని, ఇప్పుడు ఈ ఆపదలో చిక్కిన 
మీదటనైన నన్ను సంరక్షించేవాడివి కమ్ము' అని మొజపెట్టుతున్న దమయంతి ఏడుపుకేకలు విని, ఒక కిరాతుడు 
వేగంగా వచ్చి. 


వ. తన పట్టిన సురియ నప్పెనుంబాము వదనంబువ్రయ్యం దటిగిన రాహుముఖవిముక్తయైన 
చంద్రరేఖయుంబోలె నజగరముఖంబువలన వెలువడిన యా దమయంతి నాశ్వాసించి, తత్సమీప 
సరోవరస్నాతను వన్యస్వాదు ఫలాహారనుంగా. జేసి విగతశ్రమం గావించి, “నీ వెవ్వరిదాన విట్లేల యేకతంబ 
యివ్వనంబునకు వచ్చి? తని యడిగి మధురభాషిణి యైన యమ్మగువవలన నంతవృత్తాంతంబు నెలింగి.89 

ప్రతిపదార్థం: తన, పట్టిన= తాను పట్టుకొన్న; సురియన్‌= చురకత్తితో; ఆ+పెనున్‌+పాము= ఆ పెద్దపాముయొక్క; 

వదనంబు= ముఖం; [వ్రయ్యన్‌+*తజిగినన్‌= ముక్కలుగా చీల్చగా; రాహు, ముఖ, విముక్త+ఐన= రాహువుమొగంనుండి విడివడి 
బయటపడిన; చంద్రరేఖయున్‌+పోలెన్‌= చంద్రవంకవలె; అజగర, ముఖంబువలనన్‌= కొండచిలువ ముఖంనుండి; వెలువడిన= 
బయటకు వచ్చిన; ఆ దమయంతిన్‌= ఆ దమయంతిని; ఆశ్యాసించి= ఊరడించి; తద్‌+సమీప, సరోవర, స్నాతను= అచోటికి 
సమీపంలో ఉన్న సరస్సులో స్నానం చేసిన దానిని; (దమయంతిని); వన్య, స్వాదు, ఫల+ఆహారనున్‌+కాన్‌+చేసి= అడవిలో 
లభించే రుచిగల పండ్లు ఆహారంగా స్వీకరించిన దానినిగా చేసి; విగత శ్రమన్‌+కావించి= పోయిన అలసట కలదానినిగా చేసి; 
న్‌ు ఎవ్వరిదానవు= నీవు ఎవరికి సంబంధించినదానివి; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు?; ఏకతంబు+అ= ఒంటరిగా; 
ఈ+వనంబునకున్‌= ఈ అడవికి; వచ్చితి= వచ్చావు; అని+అడిగి= అని (ప్రశ్నించి; మధుర, భాషిణి+ఐన= తియ్యని 

(ఇంపైన) మంచిమాటలు మాటాడేటటువంటి; ఆ+మగువవలనన్‌= ఆ అంగనవలన; అంత, వృత్తాంతంబున్‌= సమస్త 

సమాచారం; ఎతింగి= తెలిసికొని. 


తాత్సర్యం: తాను పట్టిన చురకత్తితో ఆ కిరాతుడు ఆ కొండచిలువముఖాన్ని ముక్కలుగా తరిగాడు. అంత రాహు 
ముఖంనుండి వెలువడిన చం(ద్రరేఖవలె, ఆ పెనుబాముముఖంనుండి దమయంతి బయటపడింది. ఆ కిరాతుడు 
ఆమెను ఓదార్చి, దగ్గర ఉండే కొలనులో ఆమె స్నానంచేసి బడలిక తీర్చుకొన్న పిదప, ఆమెను ఆ అడవిలో దొరికే 
మంచి పండ్లు ఆరగింపజేసి “నీవు ఎవరిదానవు? నీ విట్లా ఎందుకు ఒంటరిగా ఈ అడవికి వచ్చావు?’ అని అడిగి, 
తియ్యగా మాటలు మాట్లాడే ఆమెచేత సమాచారమంతా తెలిసికొని. 


కవిరాజ విరాజితము. 
రజనికరానన( బీనపయోధర । రాజితరాజసుతన్‌ విలస 
ద్గజపతిగామినిం జందనగంధి€ బ్ర । కాశితకాంతిసమన్విత( బం 
కజదళలోచన( జూచి కిరాతు(డు । కామనిశాతశరాహతుండై 
నిజహృదయం బెటి(గించె లతాంగి క । నింద్యచరిత్రకు వేడుకతోన్‌. 90 


ప్రతిపదార్థం: రజనికర+ఆననన్‌= చంద్రుడి వంటి ముఖం గల దానిని (రజనికరుడు= రాత్రిని చేసేవాడు చంద్రుడు); పీన, 
పయోధరన్‌= బలిసినపాలిండ్డు కలదానిని; రాజిత, రాజసుతన్‌= (ప్రకాశించే రాజకుమారిని; విలసత్‌+గజపతి, గామినిన్‌= 
గజరాజునడకవలె విలసిల్లే మెల్లని నడక గలదానిని; చందనగంధిన్‌= చందన పరిమళం వెదజల్లే దేహం గలదానిని; ప్రకాళశిత, 
కాంతి, సమన్వితన్‌= దేదీప్యమానమైన వర్చస్సు కలదానిని; పంకజ, దళ, లోచనన్‌= పద్మపత్రాలవంటి కన్నులు కలదానిని; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 223 


చూచి= చూచి; కిరాతుండు; కామ, నిశాత, శర+ఆహతుండు+ఐ= మన్మథుడియొక్క వాడిబాణాలచేత కొట్టబడినవాడై; 
లతా+అంగికి= తీగవలె సుకుమారమైన మేను గలదానికి; అనింద్య చరిత్రకు= నిందించదగిన శీలంగల దమయంతికి; 
వేడుకతోన్‌= సంబరంతో; నిజ, హృదయంబు= తన హృదయాన్ని, అంటే వలపును; ఎజీ.గించెన్‌= తెలిపాడు. 


తాత్పర్యం: చంద్రబింబంవంటి మొగం కలది, పెద్దవైన స్తనాలు కలది, లావణ్యవతి అయిన రాజకుమారి, సుందర 
గజరాజగమన, చందన పరిమళం వెదజల్లే మేనితావి కలది, దేదీప్యమానమైన వర్చస్సు కలది, పద్మదళాల వంటి 
విశాలమైన కన్నులు కలది అయిన దమయంతిని చూచి, ఆ కిరాతుడు పదునైన మన్మథబాణాలచేత కొట్టబడిన 
వాడయ్యాడు (కామభావ(పేరితుడయ్యాడు). వెంటనే, అతడు మచ్చలేని చరిత్రగల ఆ లతాంగికి తన మనస్సులోని 
కోర్కెను వేడుకతో వెల్లడించాడు. 


విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలోనూ న,జ,జు,జ,జ,జ,జ,లగ అనే గణాలు వరుసగా ఉంటాయి. 8, 14, 20 అక్షరాలతో 
యతిమై త్రి. 


ఆ. అగ్నిశిఖయుం( బోలె నంటను డాయను । జూడ రానియట్టి శుభచరిత్ర 
నెటుక లేని కటికుటెటు కపేక్షించెం గా । దనక తనకు నాయు వల్పమైన. 91 


ప్రతిపదార్థం: అగ్ని, శిఖయున్‌+పోలెన్‌= అగ్నిజ్వాలవలె; అంటను= ముట్టుకొనటానికి; డాయను= సమీపించటానికి; చూడ, 
రానియట్టి= చూడటానికి వీలులేనట్టి; శుభచరిత్రన్‌= మంచి ప్రవర్తన కల దమయంతిని; ఎలుక లేని= జ్ఞానంలేని; కణకు+ఎయుక= 
మొరటుమానిసి అయిన కిరాతుడు; కాదు+అనక= అది తనకు తగదని ఎంచక; తనకు; ఆయువు= ఆయుస్సు; అల్పము+ఐన= 
తక్కువ అవటంచేత; అపేక్షించెన్‌= కామించి కోరుకొన్నాడు. 


తాత్పర్యం: దమయంతి పరమ పవిత్రచరిత్ర. అగ్నిజ్వాల వంటిది. ముట్టుకొనటానికి గాని, సమీపించటానికిగాని 
వీలు కానట్టిది. తేరిపార చూడ వీలులేనిది. అటువంటి అనింద్యచరిత్రను ఆ మొరటు కిరాతుడు తగదని తలచక- 
తనకు ఆయుర్దాయం తక్కువ కావటంచేత- కామించి కోరుకొన్నాడు. 


దమయంతి శాపంబునం గిరాతుండు చచ్చుట. (సం. 3-61-34) 


వ. దమయంతి వాని నలిగి చూచి 'యేను పతివత్ర నైతినేని యిద్దురాత్ముండైన కిరాతుం డిప్పుడ మృతుం 
డయ్యెడు' మని శాపం బిచ్చిన, వాం డప్పుడ యగ్నిదగ్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుండై పడియె; నట్లు 
పరమపతివ్రతాగుణప్రభావంబున. 92 


ప్రతిపదార్థం: దమయంతి; వానిన్‌+అలిగి, చూచి= ఆ కిరాతుడిని కోపించి చూచి; ఏను= నేను; పతివ్రతను+ఐతిన్‌+ఏని= 
నేనే కనుక పతివ్రతను అయితే; (పతివ్రత= భర్తపట్ట అనన్య అనురాగం గలిగి ఆరాధించే భార్య); ఈ, దురాత్ముండు+ఐన= 
ఈ దుష్టుడైన; కిరాతుండు= ఎటబుకు; ఇప్పుడు+అ= ఇప్పుడే; మృతుండు+అయ్యెడున్‌+అని= మరణిస్తాడుగాక అని; 
శాపంబు+ఇచ్చినన్‌= శాపాన్ని ఇవ్వగా; (శాపమంటే జరిగితీరే తిట్టు); వాండు= ఆ కిరాతుడు; అప్పుడు+ అ= అప్పుడే; 
అగ్నిదగ్గంబు+ఐన= నిప్పుచేత మండిపోయిన; వృక్షంబునున్‌+పోలెన్‌= చెట్టువలె; విగతజీవుండు+ఐ= పోయిన ప్రాణం 
కలవాడై; పడియెన్‌= నేలపై పడ్డాడు; అట్టు= ఆ విధంగా; పరమ, పతివ్రతా, గుణ, ప్రభావంబునన్‌= గొప్ప పతివ్రతయొక్క 
గుణమహిమచేత. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దమయంతి ఆ కిరాతుడిపై కోపించి చూచి 'నేను పతివ్రతనే అయితే దుష్టుడైన ఈ కిరాతుడు ఇప్పుడే 
ఇచట చనిపోవునుగాకి - అని శపించింది. అంత కిరాతుడు నిప్పుచేత దహించబడిన చెట్టువలె నేలపై కూలి 
మరణించాడు. అంత తన పాతి వ్రత్యమాహాత్మ్యంతో. 


విశేషం: ప్రాచీన భారతీయ వాజ్మయంలో పాతివ్రత్యం మిక్కిలి మహిమ కలిగినట్టిదిగా వర్లించబడింది. భర్తపట్ల (త్రికరణ శుద్దితోడి 
(ప్రేమ కల భార్య పతివ్రత. 


క. బాల హృదయమున నృపశా । రూలు నిజాధీశు నిలిపి దుష్టోరగ శా 
ర్టూ లాభీల మృగావలి । కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్‌. 93 


ప్రతిపదార్థం: బాల= చిన్నదయిన దమయంతి; హృదయమునన్‌= తన మనస్సులో; నృపశార్టూలున్‌= రాజులలో పెద్దపులి 
వలె శ్రేష్టుడైన; నిజ+అధీశున్‌= తన భర్త అయిన నలమహారాజును; నిలిపి= నెలకొలిపి; దుష్ట+ఉరగ, శార్జూల+ఆభీల, 
మృగ+ఆవలికిన్‌= క్రూరాలైన పాముల, పెద్దపులుల, భయంకరమైన మృగాల సముదాయానికి; భయము+అందక= భయపడక; 
ఉ(గ్ర+అటవిలోన్‌= భయంకరమైన అడవిలో; ఓలిన= వరుసగా; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: దమయంతి తన హృదయంలో రాజులలో శ్రేష్టుడైన తన భర్త నలమహారాజును ధ్యానిస్తూ, 
పతివ్రతామాహాత్మ్య్యంవలన భయంకరారణ్యంలోని క్రూరసర్సాలకు, పెద్దపులులకు, (కూరమృగాలకు భీతిచెందక 
వరుసగా పయనం సాగించింది. 


వ. మటియును. 94 
తాత్సర్యం: ఇంకా, 
సీ, “సహకార! మత్ర్సియసహకారు(, బున్నాగ! | పున్నాగ, దిలక! భూభువనతిలకు(, 


జందన! బుధహరిచందను. బుప్పితా । శోక! సుహృజ్ఞనశోకదమను, 
వకుళ! కులైకదీపకు, విభీతక! భయో । పేతార్తిహరు నలు. బ్రీతితోడ( 
గానరే కానలలోన లోకోత్తరు? నని మ్రాని మ్రానికి నరిగి యరిగి 


ఆ. యడుగు, నడుగు లెండ( బొడ వొడం బొక్కిన । నిర్ణ రాంతరముల నిలుచు బిలుచు, 
గిరుల దరుల యెడల నురుగుహాగ్భహములఈ । దొంగి తొంగి చూచు. దోయజాక్షి, 95 


ప్రతిపదార్థం: సహకార!= ఓ సహకార వృక్షమా! (సహకారం= తియ్యమామిడి); మత్‌+ప్రియ, సహకారున్‌= నాకు ప్రీతి 
కలిగించే సాయంచేసే వాడిని; పున్నాగ!= ఓ పున్నాగవృక్షమా! (సురపొన్న చెట్టు); పున్నాగున్‌= పురుష శ్రేష్టుడిని; తిలక!= ఓ 
తిలకవృక్షమా! (తిలకం= బొట్టుగుచెట్టు); భూ, భువన, తిలకున్‌= భూలోకంలోని మనుజులలో శ్రేష్టుడిని (తిలకం ్రేష్టవాచకం); 
చందన!= ఓ చందనవృక్షమా!; బుధ, హరిచందనున్‌= బుద్దిమంతులకు హరిచందనం వంటివాడిని (హరిచందనం కల్పవృక్షాలలో 
ఒకటి- అంటే పండితులకు కోరిన కోరికలు -ఈడేర్చేవాడిని); పుష్పిత+అశోక!= పుప్పించిన అశోకవృక్షమా!; సుహృద్‌+జన, 
శోక, దమనున్‌= మిత్రుల దుఃఖాన్ని హరింపచేసేవాడిని (మిత్రులకు అశోకుడిని); వకుళ!= ఓ వకుళవృక్షమా! (వకుళం= పొగడ 
చెట్టు); కుల+ఏక, దీపకున్‌= వంశమంతటికి ముఖ్యమైన జ్యోతివంటివాడిని; విభీతక!= ఓ విభీతకవృక్షమా! (విభీతకం= తాండ్ర 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 225 


చెట్టు); భయ+ఉపేత+ఆర్తిహరున్‌= భయంతో కూడిన వారియొక్క ఆరాటాన్ని తొలగించేవాడిని; లోక+ఉత్తరున్‌= లోకమంతటిలో 
శ్రేష్టుడిని; నలున్‌= నలమహారాజును; (పీతితోడన్‌= (పేమతోడ; కానలలోనన్‌= అడవులలో; కానరే= చూడరే; అని= అని 
విలపిస్తూ; తోయజ+అక్షి= పద్మాలవంటి కన్నులుగల దమయంతి; మాని (మ్రానికిన్‌= చెట్టు చెట్టుకు; అరిగి+అరిగి= వెళ్ళి, 
వెళ్ళి; అడుగున్‌= అడుగుతున్నది; అడుగులు= పాదాలు; ఎండన్‌= ఎండలో; పొడ+పొడన్‌+పొక్కిన= పొరలు రాలేటట్టు 
బొబ్బలెక్కగా; నిర్హర+అంతరములన్‌= సెలయేళ్ళ మధ్య; నిలుచున్‌= నిలబడుతుంది; పిలుచున్‌= పిలుస్తుంది; గిరుల, 
దరుల+ఎడలన్‌= కొండగట్టుల చేరువలో; ఉరు= పెద్ద; గుహా, గృహములన్‌= గుహల ఉనికిపట్టులలో; తొంగి, తొంగి, 
చూచున్‌= మాటిమాటికి లోపలికి దృష్టిని సారిస్తుంది. 


తాత్సర్యం: ఈ పద్యంలో దమయంతి ఆర్తితో నలునికై వెదకటం వర్షించబడింది. తోయజాక్షి అయిన దమయంతి 
కారడవిలో నలుడిని వెదికింది. చెట్టు చెట్టును అడిగింది. “ఓ సహకారవృక్షమా! నాకు ప్రీతిని చేకూర్చి నాతో 
సహకరించే నాభర్త నలమహారాజును చూచావా? ఓ పున్నాగవృక్షమా! పురుషులలో పున్నాగుడైన నలుడిని చూచావా? 
ఓ తిలకవృక్షమా! భూలోకంలో తిలకుడైన (శ్రేష్పుడైన) నలుడిని చూచావా? ఓ చందనవృక్షమా! బుధులలో హరిచందన 
ప్రాయుడైన నలుడిని చూచావా? పూచిన అశోకవృక్షమా! ఉత్తములగు మి(త్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని 
చూచావా? ఓ వకుళవృక్షమా! కులదీపకుడైన నలమహారాజును చూచావా? ఓ విభీతకవృక్షమా! (విభీతకమనగా 
తాండ్రచెట్టు. ఇది భయమును పుట్టించుటచే దీనికీపేరువచ్చింది) భయోపేతులకు విభీతకుడైన (భయాన్నిపోగొట్టే) 
నలుడిని చూచావా? నలుడు లోకోత్తరుడు. నలుడిని చూడలేదా” అని ఆమె ఎండలో అడవిలో అడుగులు 
బొబ్బలెక్కేటట్లు తిరుగుతూ చెట్టు చెట్టునూ పలకరిస్తూ తిరిగింది. వేడినేలపై నడువలేక సెలయేళ్ళలో నిలబడి 
పిలిచింది. కొండ చరియల దాపుల్లో వెదకింది. కొండ గుహలలో తొంగితొంగి చూచింది. 


విశేషం: ఈ పద్యంలో శ్లేషానుప్రాణితమైన అనుప్రాసం ఉన్నది. సహకారం అంటే తియ్యమామిడి చెట్టు, తోడ్పాటు అని 
అర్థాలు. అట్టే తక్కిన చెట్లపేర్లకు రెండర్జాలు ఉన్నాయి. అర్జాంతర స్ఫూర్తి శ్లేష ఏకశబ్ద పునరావృత్తి అనుప్రాసం. దమయంతి 
దృష్టికి ఆ అడవి అంతయు నలుడి గుణశీల లక్షణమయంగా కనిపించింది. సహకార వృక్షంలో నలుడి సహకారత్వం, పున్నాగ 
వృక్షంలో నలుడి పున్నాగత్వం, చందనవృక్షంలో హరిచందనత్వం, అశోకవృక్షంలో నలుడి అశోకత్వం, వకుళంలో నలుడి 
కులదీపకత్వం, విభీతకంలో నలుడి ధైర్యాన్ని, విభీతకత్వాన్ని దమయంతి దర్శించింది. దమయంతికి ఆ అడవి నలుడి 
విశ్వరూప (ప్రదర్శనం అనిపించింది. నలుడిపై ఆమె వలపు అటువంటిది. 


వ. ఇట్లు దమయంతి నిజనాథు నన్వేషించుచు భీషణారణ్యంబునం ద్రిమ్మరునది ముందట. 96 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; దమయంతి; నిజ, నాథున్‌= తన భర్తను; అన్వేషించుచున్‌= వెదకుతూ; భీషణ+అరణ్యంబునన్‌= 
భయంకరమైన అడవిలో; (త్రిమ్మరునది= దిక్కుతోచక తిరుగుతున్నట్టిది; ముందట= ఎదురుగా. 


తాత్సర్యం: ఈ విధంగా దమయంతి తన భర్తకొరకు వెదకుతూ భయంకరమైన అడవిలో దిక్కుతోచక తిరుగుతూ 
తన ఎదుట (తర్వాతి పద్యంతో అన్వయం). 


మత్తకోకిలము. 
వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ 
వారభక్షులు వృక్షమూల నివాసయుక్తులునై తపం 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


బారణజేయు మహామునీంద్రుల యాశ్రమం బెడ గాంచె నం 

భోరుహాక్షి పురాసమార్ణితపుణ్యకర్మఫలంబునన్‌. 97 
ప్రతిపదార్థం: వారి, భక్షులు= నీటిని ఆహారంగా స్వీకరించి (బ్రతికేవారు; పర్ల, భక్షులు= ఆకులు ఆహారంగా తిని బ్రతికేవారు; 
వాయు, భక్షులు= గాలిని ఆహారంగా తీసికొని బ్రతికేవారు; శాక, నీవార, భక్షులు= ఆకుకూరలు, నివ్వరిగింజలు ఆహారంగా 
తిని (బ్రతికేవారు; వృక్ష, మూల, నివాస, యుక్తులును+ఐ= చెట్ల మొదళ్ళలో (నివాసాలు గల) నివసిస్తూ ఉన్న వారున్నూ అయి; 
తపంబు+ఆరన్‌+చేయు= దీక్షతో తపస్సుచేసే; మహా, ముని+ఇంద్రుల= గొప్ప బుషివర్యులయొక్క; ఆశ్రమంబు= ఆశ్రమాన్ని; 
అంభస్‌+రుహ+అక్షి= పద్మాలవంటి కన్నులు గల దమయంతి; పురా, సమార్దిత, పుణ్య, కర్మ ఫలంబునన్‌= పూర్వంలో 
సంపాదించబడిన పుణ్యకార్యాల ఫలితంగా; ఎడన్‌= అల్లంతదూరంలో; కాంచెన్‌= చూచింది. 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు గల దమయంతి తన పూర్వపుణ్యఫలంవలన ఆ అడవిలో అల్లంతదూరాన ఒక 
బుష్యాశ్రమ స్థలాన్ని చూచింది. ఆ ఆశ్రమంలో నీరు మాత్రమే ఆహారంగా గొని తపస్సు చేసేవారు, ఆకులు 
మాత్రమే తిని తపస్సు చేసేవారు, గాలి మాత్రమే క్రోలేవారు, ఆకుకూరలు, నివ్వరిగింజలు తిని తపస్సు చేసేవారు, 
చెట్ల (క్రింద నివసిస్తున్నవారు అయిన మునిశ్రేష్ణులను చూచింది. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. ఇట్లు మృగవ్యాళ తస్కర కిరాత నిరంతరం బయిన కాంతారంబునం బుణ్యనదీతీరంబున నొక్కముని పల్లియం 
గని యందు వసిష్ట వామదేవ వాలఖిల్య భృగు నారద సదృశులైన మహామునులం గని నమస్కరించియున్న 
నమ్మునులు దమయంతిం జూచి యచ్చెరువడి 'యవ్వా! నీ వెవ్వరిదాన? వివ్వనదేవతవొ! దేవభామినివొ! 
దివ్యంబైన తేజంబుతో నేకతంబ యేల క్రుమ్మరియెద?' వనిన వారలకు దమయంతి యిట్లనియె. 98 


ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ రీతిగా; మృగ, వ్యాళ, తస్కర, కిరాత, నిరంతరంబు+అయిన= జంతువులతో, పాములతో, 
దొంగలతో, ఎజుకులతో ఎల్లప్పుడును కూడి ఉన్న; కాంతారంబునన్‌= అడవిలో; పుణ్య, నదీ, తీరంబునన్‌= పవిత్రమైన 
నదిఒడ్డున; ఒక్క, ముని, పల్లియన్‌+కని= ఒక బుష్యాశ్రమాన్ని చూచి; అందున్‌= ఆ మునిపల్లెలో; వసిష్ట వామదేవ, 
వాలఖిల్య, భృగు, నారద సదృశులు+ఐన= వసిష్టుడు, వామదేవుడు, వాలఖిల్యులు, భృగువు, నారదుడు-అనే మునులతో 
సమానులైన; మహా, మునులన్‌+కని= గొప్ప బుషివరేణ్యులను చూచి; నమస్కరించి+ఉన్న= వందనాలు అర్పించి ఉండగా; 
ఆ+మునులు= ఆ బుషులు; దమయంతిన్‌+చూచి= దమయంతినికాంచి; అచ్చెరువడి= ఆశ్చర్యం పొంది; అవ్వా= అమ్మా!; 
నీవు+ఎవ్వరిదానవు= నీవు ఎవరికి సంబంధించినదానివి; ఈ+వన, దేవతవొ= ఈ వనానికి సంబంధించిన దేవతవా?; దేవ, 
భామినివొ;= అప్పరసవొ (దేవతవా)!; దివ్యంబు+ఐన= దేవతలకు అనువైన; తేజంబుతోన్‌= వర్చస్సుతో; ఏకతంబు+అ= 
ఒంటరిగా; ఏల, (క్రుమ్మరియెదవు?= ఎందుకు తిరుగుతున్నావు?; అనినన్‌= అని అడుగగా; వారలకున్‌= ఆ మునులకు; 
దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: క్రూరమృగాలు, పాములు, దొంగలు, కిరాతులు ఎల్లప్పుడు తిరుగాడే అడవిలో దమయంతి ఒక 
పవిత్రమైన నదిఒడ్డున ఒక మునిపల్లెను చూచింది. ఆ బుష్యాశ్రమంలోని మహర్షులు వసిష్ట, వామదేవ, వాలఖిల్య, 
భృగు, నారదుల వంటివారు. దమయంతి ఆ బుషీశ్వరులకు నమస్కరించింది. ఆ మునులు దమయంతి అతిలోక 
సౌందర్యానికి, వర్చస్సుకు ఆశ్చర్యపరవశులై “అమ్మా! నీవు వనదేవతవా? దేవతా(స్త్రీవా? ఎవరవు నీవు? ఈ అడవిలో 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 227 


ఎందుకు ఈ రీతిగా ఒంటరిగా తిరుగాడుతున్నావు? అని (ప్రశ్నించారు. వారికి దమయంతి ఇట్టా బదులు 
పలికింది. 


క. “విను డేం బుణ్యశ్లోకుం | డనంగ సదా యజ్ఞనిరతు6 డన6గ ధరిత్రిం 
దనరిన నలు భార్యను, స । జ్ఞననుత దమయంతి యన నెసంగినదానన్‌. 99 


ప్రతిపదార్థం: వినుండు; ఏన్‌= నేను, పుణ్యశ్టోకుండు+అనంగన్‌= పవిత్రమైన చరిత్ర కలవాడుగా కీర్తి పొందినవాడు అనగా; 
సదా= ఎల్లప్పుడు; యజ్ఞనిరతుండు+అనంగన్‌= యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ప్రీతి కలవాడు అనగా; ధరిత్రిన్‌*తనరిన= 
భూమిపై విలసిల్లిన; నలు, భార్యను= నలుడి భార్యను; సజ్జన, నుత, దమయంతి+అనన్‌= మంచివారిచేత కొనియాడబడే 
దమయంతి అని (అనే పేరుతో); ఎసంగినదానన్‌= ఒప్పినట్టిదానిని. 


తాత్సర్యం: దయచేసి నా వృత్తాంతం అవధరించండి. 'పుణ్యచరిత్రుడుగా కీర్తిని ఆర్టించినవాడున్నూ, ఎల్లప్పుడు 
యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ప్రీతి కలవాడున్నూ అయి భూమండలంపై విలసిల్లిన నలుడి భార్యను నేను. 
పెద్దలచేత మన్ననలు పొందిన నాపేరు దమయంతి. 


వ. విధివశంబున నన్నుం బాసి నా హృదయేశ్వరుం డెట యేనియుం బోయిన. దదన్వేషణాసక్తచిత్తనై విపిన 
పరిభ్రమణంబు సేసెద; మీతపోవనంబునకు వచ్చి నలుండు భవత్పాదాభివందన కృతార్థుండై 
యెక్కడికింబోయె? నతని పోయిన వల నెజుంగుదురేని నానతిండు; కొన్ని దినంబులలోన( దద్దర్శనంబు 
సంభవిల్లనినాండు దేహంబు విడుతు” నని యేడ్డుచున్న దానిం జూచి కరుణించి మును లిట్లనిరి. 100 

ప్రతిపదార్థం: విధి, వశంబునన్‌= దురదృష్టం చొప్పున; నన్నున్‌+పాసి= నన్ను వదలిపెట్టి; నా హృదయ+ఈశ్చరుండు= నా 
భర్త; ఎట+ఏనియున్‌+పోయి= ఎచటికో తెలియని చోటికి వెళ్లగా; తద్‌+అన్వేషణ+ఆసక్త, చిత్తను+ఐ= ఆతడిని వెదకటంలో 
లగ్నమైన మనస్సు కలదానినై; విపిన, పరిభ్రమణంబు= అడవిలో చుట్టూ తిరుగాడటం; చేసెద= సలువుతున్నాను; మీ, 
తపన్‌+వనంబునకున్‌, వచ్చి= మీ తపోవనానికి వచ్చి; నలుండు; భవత్‌, పాద+అభివందన, కృత+అర్జుండు+ఐ= మీ 
అడుగులకు నమస్కరించటంచేత ధన్యుడై; ఎక్కడికిన్‌+పోయెన్‌? ఎచటికి వెళ్ళాడు?; అతని, పోయిన, వలను= అతడు వెళ్ళిన 
దిక్కు; ఎజుంగుదురు+ఏనిన్‌= మీకు తెలిసినట్టయితే; ఆనతి+ఇండు= దయచేసి తెల్పండి; కొన్ని దినంబులలోనన్‌= ఇంక 
కొన్ని రోజుల లోపల; తద్‌+దర్భనంబు= ఆతడిని చూడటం; సంభవిల్లనినాండు= జరుగనివేళ; దేహంబు, విడుతున్‌= 
ఆత్మహత్యకు పాల్పడగలను; అని= అంటూ; ఏడ్భుచున్నదానిన్‌= శోకిస్తున్న దమయంతిని; చూచి; కరుణించి= దయకలిగి; 
మునులు+ఇట్టు+ అనిరి= మునులు ఈ రీతిగా అన్నారు. 


తాత్పర్యం: విధివిపరిపాకంచేత నన్ను విడిచి నా ప్రాణేశ్వరుడు నలుడు ఎచటికో వెళ్ళిపోయాడు. నేను నా భర్తను 
వెదకుతూ ఈ అడవిలో తిరుగాడుతున్నాను. మీ తపోవనానికి వచ్చి నలుడు మీ పాదాలకు నమస్కరించి ధన్యుడై 
ఎటైనా వెళ్ళిపోయాడా? ఆతడు పోయిన వైపు మీకు తెలిసి ఉంటే దయచేసి తెలుపండి. ఇక కొన్ని దినాలలో నేను 
నా భర్తను చూడలేకపోతే ప్రాణాలు విడిచిపెట్టుతాను'- అని ఏడుస్తున్న దమయంతికి ఆ బుషివరేణ్యులు ఇట్లా 
చెప్పారు. 
క. “'వనజాయతాక్షి! కతిపయ । దినముల. జూడంగం గాంతు తివిరి నలుని భూ 

జననుతు నెప్పటియట్టుల | తన పురమున రాజ్యలీల. దనరెడివానిన్‌. 101 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనజ+ఆయత+లఅక్షి!= పద్మాలవలె విశాలమైన కన్నులు గల దమయంతీ!; కతిపయ, దినములన్‌= కొన్నాళ్ళలో; 
ఎప్పటి+అట్టులు+అ= యథా(ప్రకారంగానే; తన పురమునన్‌= తన రాజధానిపట్టణంలో; రాజ్యలీలన్‌= దొరతనంచేస్తూ; 
తనరెడివానిన్‌= విలసిల్లేవాడిని; భూ, జన, నుతున్‌= భూమిలోని (ప్రజలచేత కీర్తించబడినవాడిని; నలుని; తివిరి= పూనికతో; 
చూడంగన్‌+కాంతు= చూడగలవు. 


తాత్సర్యం: 'తామరరేకులవంటి విశాలమైన కన్నులు కల ఓ దమయంతీ! కొన్నినాళ్ళలో నీవు నీ భర్త అయిన 
నలుడిని- పూర్వంవలెనే తన రాజధానీనగరంలో రాజ్యవైభవంతో విలసిల్లేవాడినిగా, ప్రజానురంజకుడైన (ప్రభువుగా 
చూడగలవు. 


వ. ఏము తపోదృష్టిం జూచితిమి, దుఃఖింపకుండు' మని తాపసులు దమ యగ్నిహోత్రంబులయు నపారఫల 
పుష్పతరు నదీ రమ్య తపోవనంబులయు౮దోడ నదృశ్యులైనం జూచి దమయంతి 'యిది కలయో నిక్కువంబో' 
యని విస్మయం బందుచుం జని, ముందట నొక్క చనుపం గని దానిం జొచ్చునపు డందలి జనంబులు.102 

ప్రతిపదార్థం: ఏము= మేము; తపస్‌+దృష్టిన్‌+చూచితిమి= తపస్సుయొక్క మహిమచేత లభించిన చూపుతో చూచాము; 
దుఃఖింపకుండుము+అని= శోకించకుము అని చెప్పి; తాపసులు= బుషులు; తమ అగ్నిహోత్రంబులయున్‌= తమ 
నిప్తుకుండాలతో; అపార, ఫల, పుష్ప, తరు, నదీ, రమ్య, తపస్‌+వనంబులయున్‌+తోడన్‌= మితిలేని పండ్లు పువ్వులు గల 
చెట్లతో కూడిన నదీతీరాల్లో విలసిల్లే ఏటిప్రక్కన ఉండటంచేత అందమైన తపస్సు చేసుకొనే తోటలతోడ; అదృశ్యులు+ఐనన్‌= 
అంతర్జానం కాగా; చూచి; దమయంతి; ఇది కలయో= ఇది స్వపష్నమో; నిక్కువంబో= నిజమో; అని= అని తలపోసి; 
విస్మయంబు= అబ్బురపాటు; అందుచున్‌= పొందుతూ; చని= వెళ్ళి; ముందటన్‌= ఎదుట; ఒక్క, చనుపన్‌+కని= ఒక సార్ధం 
చూచి, (సార్ధం అంటే వర్తకజన సమూహం, దేశదేశాలకు వాణిజ్యానికై పయనించేది); దానిన్‌+చొచ్చునపుడు= ఆ గుంపులో 
ప్రవేశించేటప్పుడు; అందలి, జనంబులు= ఆ సార్ధంలోని జనులు. 


తాత్సర్యం: మేము తపోదృష్టితో చూచి నీకు ఈ విషయాలు తెలిపాము. శోకించవద్దు' - అని చెప్పి ఆ తాపసులు 
వారి అగ్నిహోత్రాలతో, పూలు, పండ్లు గల చెట్లతో కూడిన రమ్యమైన ఆ నదీ తీరంలోని బుష్యాశ్రమాలతో 
మాయమయ్యారు. దమయంతి అది స్వప్నమా! నిజమా! అని ఆశ్చర్యపడి అడవిలో వెళుతుండగా ఆమె యెదుట 
ఒక వర్తకుల గుంపు కనిపించింది. దమయంతి ఆ గుంపును చేరటంతో అందున్న వ్యాపారులు (ఆమెను చూచారు) 


సీ, పాంసుజాలములు పై౮బ్రా(కిన( గరము రూ । క్షములగు నూర్ణ్వాలకముల దాని 
నతిమలినంబైన యర్ధవస్త్రంబుచే । నావృతం బగు దేహయప్టి దాని, 
నాలి తృష నిద్ర యను వీని నెబు(గక | యున్మాదినియు( బోలె నున్న దాని, 
దమయంతి. జూచి కొందటు పిశాచం బని । పఅచిరి, కొందటు భయము వొంది. 


ఆ. _ రందు€ గొంద అధిక హాస్యంబు సేసిరి, । 'యడవి నేమి రోసె' దనిరి కొంద, 
“అవ్వ! నీవు వేల్పవగు' దని కొందటు । మొగిన కేలు మొగిచి మొక్కి రంత. 103 


ప్రతిపదార్థం: పాంసు, జాలములు= ధూళికణాల సముదాయం; పైన్‌+ప్రాంకినన్‌= పైకి విస్తరించి వ్యాపించగా; కరము= 
మిక్కిలి; రూక్షములు+అగు= ఎ|(ర్రబారిన; ఊర్హ్య+అలకములదానిన్‌= సై ముంగురులు కలదానిని; అతి, మలినంబు+ఐన= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 229 


మిక్కిలిమాసినట్టి; అర్హ వ(స్తంబుచేన్‌= సగంచీరచేత; ఆవృతంబు+అగు= కప్పబడిన; దేహ, యపష్టిదానిన్‌= దేహమనే కర్ర 
కలదానిని; అంటే మిక్కిలి చిక్కిన శరీరం కల దానిని; ఆ(కలి= తిండికైన తహతహ; తృష= దాహం; నిద్ర= నిదుర; అను= 
అనే; వీనిన్‌= వీటిని; ఎజుంగక= తెలియక; ఉన్మాదినియున్‌+పోలెన్‌= పిచ్చిదానివలె; ఉన్నదాని= కనిపిస్తున్న దానిని; దమయంతిన్‌= 
దమయంతిని; చూచి; కొందజు= కొంతమంది; పిశాచంబు+అని= దయ్యమని; పజుచిరి= పారిపోయారు; కొందటు, 
భయము+పొందిరి= భయపడ్డారు; అందున్‌= ఆ సార్ధంలో; కొందబు= కొంతమంది; అధిక, హాస్యంబు+చేసిరి= మిక్కుటంగా 
ఎగతాళి చేశారు; కొందజు= కొంతమంది; అడవిన్‌+ఏమి, రోసెదు+అనిరి= ఈ అడవిలో ఏమి వెదకుతున్నావు? అని 
అడిగారు; కొందజు= కొంతమంది; అవ్వ!= అమ్మా]; నీవు; వేల్పవు+అగుదు= దేవతవు అవుతావు; అని; మొగిన= పూనికతో; 
కేలు, మొగిచి= చేతులు జోడించి; అంతన్‌= అంతట; (మొక్కిరి= నమస్కరించారు. 


తాత్పర్యం: ఆ వర్తకసమూహం దమయంతిని చూచి పలుతెరగుల తలపోశారు. రేగినదుమ్ము నెత్తిపై పడటంచేత 
ఎర్రబారిన ముంగురులు కలదానిని, మిక్కుటంగా మాసిపోయిన సగంచీరచేత కప్పుబడి బెత్తంవలె కనిపించే శరీరం 
కల దానిని; ఆకలి, దప్పిక, నిదుర అనే వాటికి దూరమై పిచ్చిదానివలె తిరుగుతున్నదానిని ఆ దమయంతిని చూచి 
కొందరు ఆమెను దయ్యం అనుకొని భీతితో పారిపోయారు. కొందరు ఆమెను అపహాస్యం చేశారు. కొందరు 'అవ్వా! 
ఈ అడవిలో నీవు దేనికొరకు వెదకుతున్నావు”? అని ప్రశ్నించారు. కొందరు 'దేవీ! నీవు సాక్షాత్తు భువికి దిగి వచ్చిన 
దేవతవే' అని కేలు మోడ్చి (మొక్కారు. 


వ. దమయంతియు సార్ధవాహుంజూచి' యిమ్మహాగహనంబున నిట్టి జనసంకులం బైన సార్ధంబు 
గానంబడియెడు నెట్టి పుణ్యంబో' యని పల్కి మటియు నిట్లనియె. 104 


ప్రతిపదార్థం: దమయంతియు= దమయంతి సయితం; సార్ధవాహున్‌+చూచి= వర్తక (ప్రముఖుడిని చూచి; ఈశ+మహాి, 
గహనంబునన్‌= ఈ గొప్పు అడవిలో; ఇట్టి, జన, సంకులంబు+ఐన= ఈ విధంగా జనులచేత క్రిక్కిరిసిన; సార్థంబు= 
వర్తకుల గుంపు; కానంబడియెడున్‌= కనిపిస్తున్నది; ఎట్టి; పుణ్యంబో= ఎటువంటి మంచి కర్మకు ఫలితమో?; అని పల్కి= 
అని వచించి; మజియున్‌= వెండియు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: దమయంతి వర్తకుడిని చూచి ఇట్టా పలికింది - “ఈ ఘోరారణ్యంలో ఈ వర్తక జనులు కనిపించటం 
ఎంతటి పుణ్యం! అని, ఆమె మళ్ళీ ఇట్లా అన్నది. 


క. “ఏనునలు భార్యం బుణ్యవి । హీనత. బతి( బాసి నవసి యేకాంతమ యీ 
కానల( బరిభ్రమించెద6 । గానరె ? మీ రమృతసదృశు6 గరుణాత్ము నలున్‌?' 105 


ప్రతిపదార్థం: ఏను= నేను; నలుభార్యన్‌= నలుడిభార్యను; పుణ్య, విహీనతన్‌= పుణ్యం కొరవడటంచేత, అంటే కేవలం 
దురదృష్టవశాన; పతిన్‌+పాసి= భర్తను ఎడబాసి; నవసి= మిక్కిలి గాసిచెంది; ఏకాంతము+అ= ఒంటరిగా; ఈ కానలన్‌= ఈ 
అడవులలో; పరిభ్రమించెదన్‌= చుట్టూ తిరుగుతున్నాను; అమృత, సదృశున్‌= అమృతంతో సరిపోలేవాడిని; కరుణాత్మున్‌= 
దయామయుడిని; నలున్‌= నలుడిని; మీరు; కానరె= చూడలేదా? 


తాత్పర్యం: 'నేను నలుడిభార్యను, దురదృష్టవశాన నేను నా భర్తను ఎడబాసి, ఒంటరిగా ఈ అడవులలో కష్టాలపాలై 
తిరుగాడుతున్నాను. అమృత సమానుడు, దయామయుడు అయిన నలుడిని మీరు ఎచటనైనా చూడలేదా?” 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆనంద ముద్రణాలయం వారి (ప్రతిలో “గానరె? మీ రమరసదృశుల” అనే పాఠాంతరం ఉన్నది. దీనిని బట్టి “నలుడు 
దేవతలతో సమానుడు”- అనే విశేషార్థం వెల్లడౌతున్నది. 


వ. అనిన దానికి సార్రవాహుండు శుచి యను వాం డిట్లనియె. 106 
ప్రతిపదార్థం: అనినన్‌= అని దమయంతి చెప్పగా; దానికిన్‌= ఆ దమయంతికి; సార్థవాహుండు= సార్థంలోని వర్తకుడు; 


శుచి+అనువాండు= శుచి అనే పేరు గల వణిక్‌ ప్రముఖుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అని దమయంతి చెప్పగా శుచి అనే పేరుగల వర్తకప్రముఖుడు దమయంతితో ఇట్లా బదులు 
పలికాడు. 


క. “నలు. గాన మివ్వనంబున. । గల వెప్పుడు€ గాంతు ముగ్రకరులను సింహం 
బుల బుక్షంబుల; నిది మ । రుల కవిషయ; మాతపంబు దూటదు దీనన్‌.' 107 


ప్రతిపదార్థం: ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; నలున్‌+కానము= నలుడిని చూడలేదు; ఉగ్ర, కరులను= భయంకరాలైన 
ఏనుగులను; సింహంబులన్‌= సింగాలను; బుక్షంబులన్‌= ఎలుగుబంట్లను; ఎప్పుడున్‌= సతతం; కాంతుము= చూస్తూ 
ఉంటాము; కలవు= ఉన్నాయి; ఇది= ఈ అరణ్యం, మర్త్యులకు= మానవులకు; న+విషయము= చేరగూడని ప్రదేశం; దీనన్‌= 
ఈ అడవిలో; ఆతపంబు= ఎండ; దూజదు= చొరబడదు. 


తాత్సర్యం: ఈ అడవిలో మేము నలుడిని చూడలేదు కాని, ఇక్కడ ఉండే భయంకరాలైన సింహాలను, ఏనుగులను, 
ఎలుగుబంట్లను మాత్రం చూస్తూ ఉంటాము. ఈ అడవి మనుజులు (ప్రవేశించదగిన ప్రదేశం కాదు. ఇందులోకి 
సూర్యరశ్మికూడా ప్రవేశించలేదు”. 

వ. అనిన 'నిచ్చనుప యెట వోయెడు?' నని యడిగినం 'జేదిపతియైన సుబాహుపురంబునకుం బోయెడు' నని 


చెప్పిన 'నట్లేని మీతోడ వచ్చెద” నని యప్పరమపతివ్రత పతిదర్శన లాలసయై మునుల పలుకులు 
తలంచుచు సార్ధంబుతో నరిగిన. 108 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఈ+చనుప= ఈ వర్తకులగుంపు; ఎట+పోయెడున్‌= ఎక్కడికి పోతుంది; అని+అడిగినన్‌= 
అని దమయంతి అడుగగా; (శుచి బదులు పలుకుతూ), చేది, పతి+ఐన= చేదిదేశప్రభువు అయిన; సుబాహు 
పురంబునకున్‌+పోయెడున్‌= సుబాహువుయొక్క రాజధానీనగరానికి పోతుంది; అని, చెప్పినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= 
అట్లయితే; మీ తోడ, వచ్చెదన్‌= మీతోపాటు వస్తాను; అని; ఆ+పరమ పతివ్రత= ఆ గొప్ప పతివ్రత; పతిదర్శన లాలస+ఐ= 
భర్తను చూడాలనే కోరికకలదై; మునుల, పలుకులు= మునుల మాటలు; తలయచు= స్మరిస్తూ; సార్థంబుతోన్‌= చనుపతో; 
అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: అని శుచి అనే వర్తకప్రముఖుడు చెప్పగా, దమయంతి “ఈ వర్తకులందరు ఎక్కడికి వెళ్తారు?'- అని 
ప్రశ్నించింది. “ఈ వర్తకులందరు చేదిప్రభువు సుబాహువుయొక్క రాజధాని నగరానికి వెళ్తారు. - అని శుచి 
బదులు పలికాడు. 'అట్లయితే నేను మీతో వస్తాను'- అని దమయంతి భర్తను చూడాలనే తహతహతో, బుషివరేణ్యుల 
మాటలు స్మరిస్తూ, వారితో కలసి వెళ్ళింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 231 


క  కడునెండ యెక్కునంతకు | నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో 
విడిసె బహుశీతజలముల । బెడ గగు నొక చెటువునొద్ద( బెద్దయు డప్పిన్‌. 109 


ప్రతిపదార్థం: కడున్‌+ఎండ= మిక్కుటంగా ఎండ; ఎక్కునంతకున్‌= (మింటి పైకి) ఎగబ్రాకే వరకు; ఉడుగక= విరమించక; 
ఆ+చనుప= ఆ సార్ధం; నడచి= పయనించి; ఉగ్ర+అటవిలోన్‌= భయంకరమైన అడవిలో; బహు, శీత, జలములన్‌= మిక్కిలి 
చల్లని నీళ్లచేత; బెడంగు+అగు= మంచిదైన; ఒక, చెణువు+ఒద్దన్‌= ఒక తటాకం దగ్గర; పెద్దయు, డప్పిన్‌= పెను దాహంచేత; 
విడిసెన్‌= విడిది చేసింది. 


తాత్సర్యం: మిక్కిలిగా పొద్దు ఎక్కేవరకు ఆ వర్తకులు పయనించి, చల్లని నీళ్ళచేత ఆహ్లాదకరంగా కనిపించే 
చెరువు దగ్గర దాహం తీర్చుకొని విశ్రమించటానికి విడిది చేసారు. 


వ. అంత. 110 
తాత్సర్యం: అప్పుడు. 
సీ. అర్హరాత్రమునప్పు డందుల కేతెంచె | గజయూథములు జలకాంక్షం జేసి 

యంబుధి విమలతోయంబు లాస్వాదింప€ । జనుదెంచు జలధరసమితియట్ల 

యచ్చన్సలోన నిద్రాసక్తులైన వా । రున్నత ద్విపముల యుగ్ర పాద 

హతిం జేసి మర్చితు లైరి కొందటు, దంత । హతి( జేసి భిన్నాంగు లైరి కొంద, 


ఆ. _ అఅచి ప్రాణభీతి( బటబిచి మహీజంబు । లెక్కి రందు€ గొంద టుక్కడంగి; 
చనుప యిట్టిపాటం బెనుపటి యవినీతు । సిరియుంబోలె నడంగి విరిసి చనియె. 111 


ప్రతిపదార్థం: అర్హ రాత్రము+అప్పుడు= నడిరేయి వేళ; అందులకు= అచటికి; జల, కాంక్షన్‌+చేసి= నీటిని (త్రాగటంకొరకు; 
గజ, యూథములు= ఏనుగుల గుంపులు; అంబుధి, విమల, తోయంబులు= సముద్రంలోని నిర్మల జలాలు; ఆస్వాదింపన్‌= 
క్రోలటానికి; చనుదెంచు= వచ్చే; జలధర, సమితి+అట్టు+అ= మేఘాల సమూహాల వలె; ఏతెంచెన్‌= వచ్చాయి; ఆ+చన్సలోనన్‌= 
ఆ సార్ధంలో; కొందణు= కొంతమంది; నిద్రా+ఆసక్తులు+ఐనవారు= నిద్రలో తగుల్కొన్నవారు; ఉన్నత, ద్విపముల= పెద్ద 
ఏనుగుల; ఉ(గ్ర, పాద, హతిన్‌+చేసి= భయంకరమైన పాదాలయొక్క తాకిడిచేత; మర్దితులు+ఐరి= మర్దించబడ్డారు, అంటే 
నలగగొట్టబడి మరణించారు; కొందణు= కొంతమంది; దంతహతిన్‌+చేసి= దంతాల తాకిడిచేత; భిన్న+అంగులు+ఐరి= 
ముక్కలైన శరీరాలు కలవారైనారు (ఎముకలు, అంగాలు విరిగినవారైనారు); అందున్‌+కొందబు= వారిలో కొంతమంది; 
ఉక్కు+అడంగి= స్టైర్యం కోల్పోయి; అజచి= సెనుకేకలు పెట్టి; ప్రాణభీతిన్‌= ప్రాణభయంచేత; పజిచి= పరుగెత్తి; మహీజంబులు= 
చెట్లను; ఎక్కిరి= అధిరోహించారు; చనుప= సార్ధం; ఇట్టి, పాటన్‌= ఇట్టి పరిస్థితి వలన; పెనుపు+అణి= సమృద్ధిని కోలుపోయి 
(అంటే సంఖ్యాబలాన్ని కోల్పోయి, క్షీణించి); అవినీతు, సిరియున్‌+పోలెన్‌= నితిబాహ్యుడి ఐశ్వర్యంవలె; విరిసి, చనియెన్‌= పగిలి 
(చెదరి) పోయింది. 


తాత్సర్యం: నడిరేయి నీరు (త్రాగటానికై అడవి యేనుగుల గుంపులు ఆ చెరువు దగ్గరకు వచ్చాయి. ఆ యేనుగులు, 
సముద్ర జలాలను (త్రాగటానికై సముద్రాన్ని చేరిన మేఘాల సమూహాలవలె ఉన్నాయి. ఆ సార్ధంలో నిద్రలో 
నిమగ్నులై ఉండే కొంతమంది ఏనుగుల పాదతాడనంచేత మరణించారు. కొంతమంది ఏనుగుల దంతాలచేత 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


శరీరాలు చీలి చనిపోయారు. కొంతమంది స్టైర్యం కోల్పోయి అరుస్తూ ప్రాణభీతితో పరుగెత్తి చెట్టు ఎక్కారు. ఈ 
విధంగా ఆ సార్ధం నీతిబాహ్యుడి సంపదవలె క్షీణించి చెదిరిపోయింది. 


వ. అట్టి సంక్షోభంబున మరణంబునకుం దప్పి దమయంతి యాత్మగతంబున. 112 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; సంక్షోభంబునన్‌= అలజడిలో; మరణంబునకున్‌+తప్పి= చావకుండ తప్పించుకొని; దమయంతి; 
ఆత్మగతంబునన్‌= తనలో తాను ఇట్లా తలచింది. 


తాత్సర్యం: అటువంటి అలజడిలో దమయంతి దైవికంగా చావును తప్పించుకొని తన మనస్సులో ఇట్టా తలపోసింది. 


ఆ. “జీవితార్జు లైన జీవుల సుఖసుప్పు । లైన వారి. జంపె నటివ నజవ; 
మరణకాంక్ష నున్న మగువ జంపక నను । మటిచె; విధి కరంబు మందబుద్ది. 113 


ప్రతిపదార్థం: జీవిత+అర్జులు= (బ్రతకాలనే కోరిక ఉన్నవారు; ఐన; జీవులన్‌= (ప్రాణులను; సుఖ, సుప్తులు+ఐన వారిన్‌= 
సుఖంగా నిద్రిస్తున్నవారిని; అణవన్‌+అజవన్‌= కేకలు పెట్టుతుండగా; చంపెన్‌= చంపాడు; మరణ కాంక్షన్‌+ఉన్న, మగువను= 
చనిపోవాలనే కోరికతో ఉన్న ఆడుదానిని; ననున్‌= నన్ను; చంపక= చంపకుండ; మజుచె= విస్మరించాడు; విధి= దైవం; 
కరంబు= మిక్కిలి; మందబుద్ది= బుద్దిహీనుడు. 


తాత్సర్యం: 'బ్రతికి ఉండాలనే కోరికతో మైమరచి నిద్రిస్తున్నవారిని, ప్రాణభయంతో కేకలు పెట్టుతూవుండగా 
చంపివేశాడు. కాని, చావాలనే కోరికతో ఉన్నదానిని నన్ను చంపకుండ మరచిపోయాడు । ఆ విధి మిక్కిలి 
బుద్దిహీనుడు కదా! 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. మానవజీవితంలో హృదయవిదారకాలైన విచిత్రవిరోధాభాసాలలో ఇదొకటి! 


సీ. ఇచ్చన్పతోం జని యివ్వనళ్లేశంబు । దలు(గుదు నని బుద్ది. దలంచి యున్న 
నురుతర సార పయోరాశి హస్తియూ । థాగస్త్యుచేం బీత మయ్యె; నదియు. 
దొలుమేనం జేసిన దుష్కృత శక్తియో, । వగవక నా స్వయంవరమునా(డు 
సురవరు లర్జ్భులై చూచుచు నుండగ | నలు వరియించిన నా(టి యెగ్గు 


ఆ. దలణి యిట్టి యాపదలు సేసిరో వేల్పు, । లమరకోపమునన యయ్య నాకు 
నివ్వియోగదుఃఖ; మింకేమి సేయుదు?' | ననుచు వగచుచుండె నంబుజాక్షి. 114 


ప్రతిపదార్థం: ఈ+చన్సతోన్‌= ఈ సార్థంతో కలిసి; చని= వెళ్ళి; ఈ+వనవాస క్షేశంబు= ఈ అడవిలో పడే బాధ; 
తలుంగుదును+అని= తొలగించుకొంటానని; బుద్దిన్‌+తల(చి+ఉన్నన్‌= మదిలో భావించి ఉండగా; ఉరుతర, సార్జ, పయస్‌+రాశి= 
గొప్పదైన సార్ధం అనే సముద్రం; హస్తియూథ+అగస్త్యుచేన్‌= ఏనుగుల గుంపు అనే అగస్తుడి చేత; పీతము+అయ్యెన్‌= 
త్రాగబడింది అయింది; అదియున్‌= అదికూడా; తొలుమేనన్‌= మొదటి శరీరంలో అంటే పూర్వజన్మలో; చేసిన; దుష్కృత, 
శక్తియో= చెడుకర్మ మహిమ ఏమో?; వగవక= ఆలోచించక; నా, స్వయంవరము, నాండు= నా స్వయంవర సమయంలో; సుర, 
వరులు= దేవతలలో (్రేష్టులు; అర్జులు+ఐ= కోరినవారై; చూచుచున్‌+ఉండంగ= చూస్తున్నప్పుడు; నలున్‌= నలుడిని; వరియించిన, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 233 


నా(టి+ఎగ్గు తలంచి= వరించిన సమయంలోని అపకారాన్ని మనసులో పెట్టుకొని; వేల్పులు= దేవతలు; ఇట్టి= ఈ విధమైన; 
ఆపదలు, చేసిరో= ఇక్కట్టులు తెచ్చిపెట్టారో; ఈ+వియోగ దుఃఖము= ఈ ఎడబాటువలన పరితాపం; అమర కోపమునన్‌+అ= 
దేవతల కోపంచేతనే; నాకు+అయ్యెన్‌= నాకు ఏర్పడింది; ఇంక+ఏమి+చేయుదున్‌?= ఇక ఏమి చేయగలను?; అనుచున్‌= 
అని తలపోస్తూ; అంబుజ+అక్షి= పద్మాలవంటి కన్నులుకల దమయంతి; (అంబుజం= నీటినుండి పుట్టింది, పద్మం); 
వగచుచుండెన్‌= దుఃఖిస్తూ ఉండింది. 


తాత్సర్యం: ఈ సార్ధంతో వెళ్ళి ఈ అడవిలో పడేబాధలు తొలగించుకొందాము'- అని తలచి ఉన్నాను. కాని, 
ఏనుగుల గుంపు అనే అగస్తుడిచేత ఈ సార్ధం అనే సముద్రం పీల్చివేయబడింది. ఇది పూర్వజన్మ కర్మఫలమో! 
లేక నా స్వయంవరంనాడు ఆలోచించక నన్నుకోరి వచ్చిన దేవతాశ్రేష్టులు చూస్తుండగా నేను నలుని వరించటం 
అపకారంగా తలచి ఇటువంటి కష్టాలు నాకు తెచ్చి పెట్టుతున్నారో! నా భర్తతో నాకు ఇటువంటి ఎడబాటు 
దుఃఖం దేవతల కోపంవలననే కలిగింది. ఇంకేమి చేయగలను? అని దమయంతి వాపోయింది. 


విశేషం: (1) ఆకస్మికంగా ఈ సార్ధం ఏనుగులగుంపుచేత (ప్రమాదానికి గురికా నేల? ఇది పూర్వజన్మ కర్మఫలితమా? 
భారతీయ సంస్కృతిలో మిక్కిలి ప్రాధాన్యం వహించిన కర్మ సిద్దాంతం ఇట (ప్రస్తావించబడింది. ఏల నిద్రలో మునిగిఉండే 
నిర్జోషులు వధించబడ్డారు? అది పూర్వజన్మ కర్మ అవుతుందా? అట్లే అరణ్యక్షేశం తప్పుతుందని దమయంతి చనుపలో 
చేరింది. తానొకటి తలచితే దైవ మింకొకటి తలచింది కదా! అంతటికిని పూర్వజన్మ కృతమైన కర్మయే కారణం- అని ఆమె 
వగచింది. (2) అగస్త్యమహర్షి సము(ద్రజలాన్ని పీల్చిన సుప్రసిద్ద పురాణగాథ ఇచట (ప్రస్తావించబడింది. (3) అలంకారం: 
రూపకం. 


దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట (సం. 3-62-28) 


వ. ఇట్లు దుఖించుచు దమయంతి ప్రభాతంబ హతశేషులైన యచ్చనుపలోని బ్రాహ్మణవరులతో ననవరత 
ప్రయాణంబులం జేదిపతి పురంబు సొచ్చి, జనసంకులంబైన రాజమార్గంబు దటథియ వచ్చుచున్న దాని దినకర 
ప్రభాపటల ధూసరిత ప్రభాతచంద్రరేఖయుంబోలె దీప్తివిహీనయై డస్పియు రమ్యాకృతియైన దాని 
దమయంతిం బ్రాసాదగతయైన రాజమాత దవ్వులం గని తన దాది కిట్లనియె. 115 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దుఃఖించుచున్‌= పరితపిస్తూ; దమయంతి; ప్రభాతంబు+అ= తెల్లవారినపుడు; 
హతశేషులు+ఐన= చావగా మిగిలిన; ఆ+చనుపలోని= ఆ వర్తకులగుంపులోని; (బ్రాహ్మణ, వరులతోన్‌= (బ్రాహ్మణ శ్రేష్టులతో; 
అనవరత, ప్రయాణంబులన్‌= ఆగని ప్రయాణాలు చేసి (అంటే మార్గమధ్యంలో ఎక్కువగా విడిదిచేయక శీఘ్రప్రయాణాలు 
చేసి); చేదిపతి, పురంబు= చేదిప్రభువు రాజధానిని; చొచ్చి= (ప్రవేశించి; జన సంకులంబు+ఐన= (ప్రజలచేత క్రిక్కిరిసినట్టి; 
రాజమాగ్గంబు= (ప్రధానమైన దారిని, (రాజు పయనించే మార్గం రాజమార్గం); తణియ, వచ్చుచున్న దానిన్‌= చేరవస్తున్న 
దానిని; దినకర, (ప్రభా, పటల, ధూసరిత, ప్రభాత చంద్రరేఖయున్‌+పోలె= సూర్యుడి కాంతికిరణ సమూహాలచేత బూడిద 
రంగు కలదిగా చేయబడిన (వెలవెలపోయిన) 'ప్రాతఃకాలమందలి చంద్రవంకవలె; దీప్తి, విీహీన+ఐ= కాంతి తరిగినట్టిదై; 
డస్సియు= బడలినప్పటికిని; రమ్య+ఆకృతి+ఐన, దానిన్‌= అందమైన ఆకారం కలదానిని; దమయంతిన్‌= దమయంతిని; 
ప్రాసాదగత+ఐన= మేడపై ఉన్న; రాజమాత= రాజుగారి తల్లి; దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; తనదాదికి= 
తనసేవకురాలితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా పరితపిస్తూ దమయంతి, తెల్లవారగానే చావగా మిగిలిన ఆ చనుపలోని (వర్తకులగుంపు) 
(బ్రాహ్మణ(శ్రేష్టులతో కలిసి శీఘ్రంగా పయనించి కొన్నాళ్లకు చేదిదేశ రాజధానికి చేరి జనసమ్మర్షం గల రాజమార్గాన్ని 
సమీపిస్తూ ఉండగా సూర్యకిరణసమూహంచేత బూడిదరంగు కలదిగా చేయబడి వెలవెలపోయిన ప్రాతఃకాల 
చంద్రరేఖవలె కాంతి కోల్పోయి, అలసిపోయికూడ అందమైన ఆకృతి కలిగిన ఆ దమయంతిని మేడపైనుండి 
రాజమాత అల్లంతదూరాన చూచి, తన దాదితో ఇట్టా పలికింది. 


నిశేషం: అలం: ఉపమ. మహాభారతంలోని మనోజ్ఞమైన ఉపమాలంకారాలలో ఇది ఒకటి. ఇచట 'డస్సియు రమ్యాకృతి” గల 
దమయంతి ఉపమేయం. (ప్రభాతవేళలో సూర్యకిరణసమూహాలచేత ధూసరితమైన చంద్రవంక ఉపమానం. సూర్యకిరణ 
ధూసరితమైనది చం[ద్రవంక, ధూళి ధూసరితమైనది దమయంతి. కృశత్వం, దీప్తి తరగటం చంద్రవంకకు దమయంతికి 
సమానధర్మాలే. చంద్రవంక కృశించినా, దీప్తహీనమైనా మనోహరమైనదే. అట్లే దమయంతికూడ. 


తే. “జీర్ణమై కడు మాసిన చీరగట్టి । ధూళి ధూసరాలకములు దూలుచుండ 
నబల యున్మత్తవేషిణి యైన లచ్చి । కరణి నిట వచ్చుచున్నది కంటె దాని. 116 


ప్రతిపదార్థం: జీర్ణము+ఐ= చినిగినట్టిదై; కడు= మిక్కిలి; మాసిన= మలినమైన; చీర= వస్త్రం; కట్టి= ధరించి; ధూళి, 
ధూసర+అలకములు= దుమ్ముచేత బూడిదవన్నెగల ముంగురులు; తూలుచుండన్‌= ఇటు అటు కదలుతూ ఉండగా; 
అబల= మగువ; ఉన్మత్త, వేషిణి+ఐన= పిచ్చిదాని వేషం వేసికొన్న; లచ్చి, కరణిన్‌= లక్ష్మీదేవివలె; ఇట= ఇచటకు; వచ్చుచున్నది= 
వస్తున్నది; దానిన్‌= ఆమెను; కంటె= చూచావుకదా!. 


తాత్పర్యం: 'చినిగిపోయి మిక్కిలి మాసినచీర కట్టుకొని, దుమ్ముచేత, ఎగ్రవారిన ముంగురులు ఇటూఅటూ 
కదలుతుండగా, పిచ్చిదానివేషం చేసికొన్న లక్ష్మీదేవివలె ఇటు వస్తున్న ఆమెను చూచావుకదా!. 


విశేషం: అలం: ఉపమ. 115-116 పద్యాలు తీర్చిన ఒరవడిలో నన్నయ మహాకవి “ప్రసన్నకథాకలితార్థయుక్తి ప్రస్ఫుటంగా 
కనిపిస్తున్నది. ఆమె ఎవరో రాజమాతకు తెలియదుకదా! అయినను రాజమాత దమయంతిని ఉన్మత్తవేషిణి అయిన లక్ష్మీదేవి 
వలె, (ప్రభాతవేళలో సూర్యరశ్మి తాకిడికి దీప్తి కోల్పోయిన చంద్రవంకవలె ఉపమించటం హృద్యం. 


వ. అక్మోమలియందు నా కతిస్నేహంబై యున్నయది; దానిం దోడ్కొని ర'మ్మనిన నదియు దమయంతిం దోడ్కొని 
రాజమాత యొద్దకుం జనిన, నా రాజమాతయు దానిం జూచి 'నీవెవ్వరి దాన? వి ట్లేల దుఃఖావేశవివశవై 
యున్నదానవు చెప్పు' మనిన దమయంతి యిట్లనియె. 117 


ప్రతిపదార్థం: ఆ+కోమలియందు= సుకుమారి అయిన ఆ అంగనపట్ట; నాకు+అతిస్నేహంబు+ఐ+ఉన్న+అది= నాకు 
మిక్కుటమైన (ప్రేమ ఏర్పడింది; దానిన్‌= ఆమెను; తోడ్కొనిరమ్ము+అనినన్‌= తీసికొనిరమ్ము అని అనగా; అదియు= ఆ 
దాదియు; దమయంతిన్‌+తోడ్కొని= దమయంతిని వెంటపెట్టుకొని; రాజమాత+ఒద్దకున్‌+చనినన్‌= రాజుగారి తల్లి దగ్గరగా 
వెళ్ళగా; ఆ, రాజ, మాతయు; దానిన్‌+చూచి= ఆమెను (దమయంతిని) చూచి; నీవు+ఎవ్వరి దానవు= నీవు ఎవరికి 
సంబంధించినదానివి; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందుకు; దుఃఖ+ఆవేశ, వివశవు+ఐ+ఉన్న= దానవు= శోకంవలన ఏర్పడిన 
ఉద్వేగంతో వశం తప్పిఉన్నదానివి; చెప్పుము; అనినన్‌= అని అడుగగా; దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 235 


తాత్పర్యం: నాకు ఆ కోమలాంగిపై అత్యంతమైన ప్రీతి ఏర్పడింది. నీవు పోయి ఆమెను ఇచటికి తోడ్కొని రమ్ము 
అని, రాజమాత తన దాదిని నియోగించింది. ఆ దాది వెళ్ళి దమయంతిని వెంటబెట్టుకొని రాజమాత సన్నిధికి 
వచ్చింది. రాజమాత దమయంతితో “నీవు ఎవరిదానివి? ఇట్లా ఎందుకు పరమశోకమూర్తివై కనిపిస్తున్నావు?” అని 
ప్రశ్నించింది. అప్పుడు దమయంతి ఇట్టా బదులు చెప్పింది. 


మధ్యాక్కర. 
'జితవైరి మత్పతి జూదమాడి నిర్దితుండయి చనినం 
బతితోడ నీడయు( బోలె నేనును బాయక యరిగి 
యతిబుభుక్షాతురుండైన పతిచేత నవ్వ! దైవాను 
మతి(జేసి వంచితనైతి నొక్కచో మజచి నిద్రించి. 118 


ప్రతిపదార్థం: మత్‌+పతి= నాభర్త జిత, వైరి= పరాక్రమంచేత జయింపబడిన శత్రువులు కలవాడు; జూదము+ఆడి; నిర్దితుండు+ఐ= 
ఓడించబడినవాడై; చనినన్‌= వెళ్ళగా; పతితోడన్‌= భర్తతో; నీడయున్‌+పోలెన్‌= నీడవలె; ఏనును= నేనుకూడ; పాయక= 
ఆతడిని విడిచిపెట్టక; అరిగి= వెళ్లి; అతి, బుభుక్షా+ఆతురుండు+ఐన= మిక్కిలి ఆకలిచేత పీడితుడైన; పతిచేతన్‌= భర్తచేత; 
అవ్వ!= అమ్మా!; దైవ+అనుమతిన్‌+చేసి= దురదృష్టవశాన; ఒక్కచోన్‌= ఒకానొకచోట; మజచి, నిద్రించి= మైమరచి నిద్రపోయి; 
వంచితన్‌+ఐతి= మోసగించబడినదానినయ్యాను. 


తాత్పర్యం: 'అమ్మా! నా పతి పరాక్రమోపేతుడైన వీరుడు. శత్రువులను జయించినవాడు. కాని, ఆయన జూదమాడి, 
ఓడిపోయి రాజ్యాన్ని వదలివెళ్ళగా, నేను కూడ నీడవలె వెన్నంటి వెళ్ళి, ఒకచోట మైమరచి నిద్రించి, విధివశాన అతిగా 
ఆకలిచే బాధితుడైన భర్తచేత మోసగించబడ్డాను. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


వ. అంతనుండియు నమ్మహానుభావు నేకవస్తు ననికేతను నన్వేషించుచు, సైరంద్రీవృత్తంబు సేకొని, 
వియోగానలంబునం గంది, కందమూల ఫలంబుల యాహారంబుగాం బ్రొద్దు వడినచోట నివాసంబుగా, 
మృగంబుల సహాయంబుగా, వనంబులం పరిభ్రమించితి' నని, బాష్పజలంబులం బయోధరస్టలపరాగంబు 
పంకంబు సేయుచు. బలుకనేరకున్న యా దమయంతికి రాజమాత యిట్లనియె. | 119 


ప్రతిపదార్థం: అంతనుండియున్‌= అప్పుటినుండి; ఆ+మహా+అనుభావున్‌= ఆ మహాత్ముడిని; ఏక, వషస్తున్‌= ఒకే పుట్టం 
కట్టుకొన్నవాడిని; అనికేతనున్‌= ఇల్లు లేనివాడిని; అన్వేషించుచున్‌= వెదకుతూ; సైరం(్రీ, వృత్తంబు+చేకొని= సైరంధ్రి యొక్క 
నడవడిని పాటించి; వియోగ+అనలంబునన్‌+కంది= భర్తయొక్క ఎడబాటు అనే అగ్నివలన తపించి; కంద, మూల, 
ఫలంబులు+అ= దుంపలు, వేళ్ళు, పండ్లు మాత్రమే; ఆహారంబు+కాన్‌= తిండిగా; (ప్రొద్దు+పడిన, చోటు+అ= ప్రయాణంలో 
ఏచోట సూర్యుడు అస్తమిస్తాడో ఆ స్థలమే; నివాసంబు+కాన్‌= నివసించేచోటుగా; మృగంబులు+అ, సహాయంబు+కాన్‌= 
జంతువులే సాయంగా; వనంబులన్‌= అడవులలో; పరిభ్రమించితిన్‌= తిరుగాడాను; అని= అనిచెప్పి; బాష్ప, జలంబులన్‌= 
కన్నీటితో; పయోధర, స్థల, పరాగంబు, పంకంబు, చేయుచున్‌= పాలిండ్లపై ఉన్న దుమ్మును బురదగా చేస్తూ; పలుకనేరకున్న= 
మాటాడజాలనట్టి; ఆ, దమయంతికి; రాజమాత; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అని చెప్పింది. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అప్పటినుండియు ఏకవగస్రం మాత్రమే కట్టుకొన్నవాడిని, నిలువ నీడ లేనివాడిని, వెదకుతూ సైరంధ్రి 
వృత్తిని చేపట్టి భర్త ఎడబాటువలన తపించి దుంపలు, వేళ్ళు, పండ్లు ఆహారంగా, మృగాలే సహాయంగా, (ప్రొద్దుకుంకిన 
వేళ నే నెక్కడ ఉంటే అదే అప్పటికి నివాసంగా అడవుల్లో తిరుగాడాను'- అని చెప్పి దమయంతి విలపించింది. 
ఆమె కన్నులనుండి కారిన బాప్పధారలచేత ఆమె స్తనాలపై గల దుమ్ము బురదగా మారింది. ఆమె మాటాడలేక 
మూగవోయిన పిమ్మట, దమయంతితో రాజమాత ఇట్టా చెప్పింది. 


నిశేషం: (1) సైరంధధ్రీవృత్తిని గురించి తర్వాతి పద్యంలో వివరణ ఉన్నది. సైరంధ్రి అంటే సౌశీల్యవతి అయిన పరిచారిక అని 
సంగ్రహంగా చెప్పవచ్చును. (2) దమయంతి తాను పతిచేత వంచితనని చెప్పింది. కాని తన భర్తపై అది దోషారోపణ 
కాకుండటానికై ఆయన మహావీరుడు, మహాత్ముడు అని నొక్కి వక్కాణించింది. ఇది గమనించదగిన అంశం. (3) అడవులలో 
పరిభ్రమిస్తూ దమయంతి పడినపాట్టు వర్లనాతీతాలు. ఆమెకు అరణ్యంలో ఆవాసస్థల మేది? అది ప్రొద్దు (క్రుంకినపుడు ఆమె 
ఉన్నచోటే, పగలెల్ల అడవులలో తిరగటం, పొద్దుక్రుంకినపుడు తా నెచట ఉంటే ఆచోటనే తాత్కాలికంగా నివసించటం. 
దమయంతి పడినపాట్టు ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించగలవు. ఇక, ఆర్హహృదయ అయిన రాజమాతనుగురించి 
వేరుగా చెప్పవలెనా? 


క. “నీ వుండుము నాకడ నిం । దీవరదళనేత్ర! నీ పతిని రోయంగ భూ 
దేవోత్తములం బంచెద' । నావుడు ని ట్లనియె భీమనందన నెమ్మిన్‌. 120 


ప్రతిపదార్థం: నా కడన్‌= నా దగ్గర; నీవు+ఉండుము= నీవు ఉండుము; ఇందీవర, దళ, నేత్ర!= నల్లకలువరేకులవంటి కన్నులు 
కలదానా!; నీపతిని= నీ భర్తను; రోయంగన్‌= వెదకటానికై; భూ, దేవ+ఉత్తములన్‌= (బ్రాహ్మణోత్తములను; పంచెదన్‌= 
నియోగిస్తాను; నావుడున్‌= అని చెప్పగా; భీమ, నందన= భీముడి పుత్రిక అయిన దమయంతి; నెమ్మిన్‌= ప్రీతితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: 'నల్లకలువరేకులవంటి కన్నులు కలదానా! నీవు నాదగ్గర ఉండుము. నీ భర్తను వెదకటానికై 
(బ్రాహ్మణోత్తములను పంపగలను'- అని రాజమాత పలుకగా, సంతోషించి దమయంతి ఇట్టా చెప్పింది. 


వ. “ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్చిష్టంబు ముట్టను; బదధావనంబు సేయను; బరపురుషులతో. బలుక 
నోప( బతి నన్వేషించు పొంటె నరిగెడు బ్రాహ్మణులతో బలుకుదు; నట్లయిన నీయొద్ద నుండుదు; నొండు 
విధంబైన నుండనేర' ననిన “నీకిష్టం బైన విధంబున నాయొద్దన యుండు” మని దాని నతిగౌరవంబునం 
జేకొని యుండ దనకూంతు సునంద యనుదాని సమర్పించిన. 121 


ప్రతిపదార్థం: ఏను=నేను; సైరం(్రిన్‌+అయి+ఉండియున్‌= నేను పరిచారిక నయి ఉన్నప్పటికిన్నీ; ఉచ్చిష్టంబు= ఎంగిలి; 
ముట్టను= తాకను; పద, ధావనంబు, చేయను= కాళ్ళు పిసుకను (కడగను); పరపురుషులతోన్‌= ఇతరులైన మగవారితో; 
పలుకన్‌+ఓపన్‌= మాటాడజాలను; పతిన్‌= భర్తను; అన్వేషించుపొంటెన్‌= వెతకటం కొరకు; అరిగెడు= వెళ్ళే; బ్రాహ్మణులతోన్‌= 
విప్రులతో; పలుకుదున్‌= మాటాడతాను; అట్టు+అయినన్‌= ఆ రీతిగా అయితే; నీ+ఒద్దన్‌= నీ దగ్గర; ఉండుదున్‌= ఉంటాను; 
ఒండు, విధంబు+ఐనన్‌= ఇంకొక పద్దతి అయితే; ఉండనేరను= ఉండజాలను; అనిన్‌= అని చెప్పగా; నీకు+ఇష్టంబు+ఐన, 
విధంబునన్‌= నీకు సమ్మతమైన రీతిగానే; నా+ఒద్దన= నా కడనే; ఉండుము; అని= అని చెప్పి; దానిన్‌= ఆమెను 
(దమయంతిని); అతి, గౌరవంబునన్‌= మిక్కుటమైన మన్ననతో; చేకొని+ఉండన్‌= చేర్చుకొని ఉండేటట్టుగా; తన, కూంతు= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 237 


తన పుత్రిక అయిన; సునంద+అను, దానిన్‌= సునంద అనే పేరుకలదానిని; సమర్పించినన్‌= ఇవ్వగా (అంటే సునందను 
దమయంతిని గూర్చిన రక్షణలో ఉండేటట్లు నియమించగా.) 


తాత్సర్యం: 'నేను సైరంధ్రివృత్తిలో ఉన్నప్పటికీ ఎంగిలి తినను. కాళ్ళు పిసకటం వంటి పనులు చేయను. నాభర్తను 
అన్వేషించటానికి వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప ఇతర పురుషులతో మాటాడను. ఆవిధంగా నీ వంగీకరిస్తేనే నీ దగ్గర 
ఉండగలను” అని దమయంతి చెప్పగా స్తీ ఇష్టం వచ్చిన తీరున ఉండవచ్చు' నని రాజమాత అంగీకరించి, ఆమెను 
తన కూతురు సునందకు అప్పగించింది. 


విశేషం: సైరంధ్రి అంటే -- సీరాణాం సమూహం-సైరమ్‌-తత్‌ ధరతీతి సైరంధ్రీ'- అనే అర్థం ప్రసిద్ధం. తెర చీరల గుంపును 
ధరించేది సైరంధ్రి అని భావం. ఆమె లక్షణాలనుగురించిన శ్లోకం - “చతుష్షష్టి కలాభిజ్ఞా, శీలరూపాది సేవినీ | ప్రసాధనోపచారజ్ఞా, 
సైరం(ద్రీ పరికీర్తితా॥”. అరవైనాలుగు కళలలో పండితురాలు, శీలం రూపం కలది, వస్తాది అలంకరణలు చేసే ఉపచారాలలో 
బాగా నిపుణురాలు. అటువంటి స్త్రీని సైరం(ధ్రి అంటారు. విరాటపర్వంలో ద్రౌపది విరటుడి రాణియైన సుదేష్ణవద్ద సైరం(ధ్రిగా 
చేరిన సన్నివేశం ఇట సంవదించేది. (ద్రౌపదికి ఒరవడి పెట్టినది దమయంతియే. (ద్రౌపది ధర్మరాజుతోపాటు బృహదశ్వమహర్షి 
చెప్పిన నలచరిత్ర విని ఉండింది కదా! 


క. అలయక పుణ్యవ్రతములు । సలుపుచు. జేదీశుపురిని సైరంధ్రి యనన్‌ 

నలుదేవి యుండె నెద( బతి । దలంచుచు దుస్సహవియోగతాపార్దితయై. 122 
ప్రతిపదార్థం: అలయక= అలసటచెందక; పుణ్యవ్రతములు= పుణ్యాన్నిఒసగే నోములు; చలుపుచున్‌= చేస్తూ; చేది+ఈశు, 
పురిని= చేది దేశపు రాజధాని నగరంలో; ఎదన్‌= మనస్సులో; పతిన్‌= భర్తను; తలయచున్‌= స్మరిస్తూ; దుస్సహ, వియోగ, 
తాప+అర్దిత+ఐ= భరించరాని (భర్త) ఎడబాటువలన ఏర్పడిన దుఃఖంచేత పీడించబడినదై; నలుదేవి= నలుడి పట్టపురాణి; 
ఉండెన్‌= ఉండింది. 


తాత్సర్యం: నలుడి పట్టపురాణియైన దమయంతి అలయకుండా పుణ్యప్రదమైన నోములు నోస్తూ భర్తనే హృదయంలో 
ధ్యానిస్తూ, భరించరాని వియోగదుఃఖంతో బాధపడుతూ సైరంధ్రిగా చేదిభూపతిపురంలో ఉండింది. 
వ. అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబులో నరుగువా(డు ముందట. 123 


ప్రతిపదార్థం: అటన్‌= అచట; నలుండు; దమయంతిన్‌+పాసి= దమయంతిని ఎడబాసి; దారుణ+అరణ్యంబులోన్‌= 
భయంకరమైన అడవిలో; అరుగువాండు= వెళ్ళేవాడు; ముందట= తనముందు. 


తాత్సర్యం: అచట నలుడు దమయంతిని విడిచిపెట్టి అడవిలో వెళ్ళుతున్నాడు. అంతట అతడు తనముందట. 


చ. అవిరళ విస్సులింగ నివహంబుల నభ్రపథంబు నంటుచున్‌ 
దవదహనం 'బుదగ్రతరుదాహము సేయుచు నున్న జూచి మా 
నవపతి దాని యంతరమునన్‌ వినియెన్‌ 'నరనాథ! నన్ను గా 
రవమునం గావ వేగ యిట రి మ్మను నార్తమహానినాదమున్‌. 124 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అవిరళ, విస్సులింగ, నివహంబులన్‌= ఎడతెగని నిప్పురవ్వల సమూహాలతో; అభ్ర, పథంబున్‌= ఆకాశమార్గాన్ని; 
అంటుచున్‌= తాకుతూ; దవ దహనంబు= దావాగ్ని; ఉద([గ్ర, తరు, దాహము, చేయుచున్‌+ఉన్నన్‌+చూచి= పెద్దపెద్ద చెట్లను 
దహించి వేస్తుండటం చూచి; మానవ, పతి= రాజు (నలుడు); దాని+అంతరమునన్‌= ఆ అగ్నిమధ్యంలో; నరనాథ!= ఓ 
మహారాజా!; నన్ను, గారవమునన్‌+కావన్‌= నన్ను మన్ననతో కాపాడటానికై; వేగ= వేగంగా; ఇటన్‌= ఇచటకు; రమ్ము 
రావలసింది; అను= అనేటి; ఆర్త, మహా, నినాదమున్‌= దుఃఖపూరితమైన గొప్పకేకను; వినియెన్‌= విన్నాడు. 


తాత్పర్యం: ఎడతెగని నిప్తురవ్వల దొంతరలు ఆకాశమార్లాన్ని అంటుతూ పెద్దపెద్ద చెట్లను సైతం దహించివేస్తున్న 
దావాన్నిని చూచి, ఆ దావాన్ని మధ్యంలోనుండి 'ఓ మహారాజా! నన్ను మన్ననతో రక్షించటానికి ఇచటకు వేవేగ 
రమ్ము” అనే ఆర్తనాదం విన్నాడు. 


క. విని శంకింపక చెచ్చెర | ననఘుం డత్యుగ్రతర దవానలమధ్యం 
బున కుటీకి కనియె దీనా । నను గుండలితాంగు నొక్క నాగకుమారున్‌. 125 


ప్రతిపదార్థం: విని= ఆ ఆర్తనాదం విని; శంకింపక= సందేహించక; చెచ్చెరన్‌= వేగంగా; అనఘుండు= పాపరహితుడు; 
అతి+ఉ([గ్రతర, దవ+అనల మధ్యంబునకు= మిక్కిలి తీక్షణమైన దావాగ్ని మధ్యంలోకి; ఉజికి= దూకి; దీన+ఆననున్‌= 
భీతిచెందిన మొగం కలవాడిని; కుండలిత+అంగున్‌= చుట్టుకొనబడిన దేహం కలవాడిని; ఒక్క, నాగకుమారున్‌= ఒక 
పాముకొడుకును; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: పుణ్యాత్ముడైన నలుడు ఆ దీనధ్వని విని, సందేహించక వేగంగా ఆ దావాగ్ని మధ్యంలోకి ఉరికాడు. 
ఆ అగ్నిమధ్యంలో నిరాశతో కుంగిన మొగంకలవాడు, చుట్టలు చుట్టలుగా శరీరాన్ని ముడుచుకొని భయపడుతున్న 
వాడైన ఒక నాగకుమారుడిని చూచాడు. 


వ. అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై 'యేను గర్కోటకుం డనువా(డ( గర్మవశంబున నొక్క 
బ్రహ్మబుషి నుపాలంభించి తచ్చాపంబున నెక్కడం గదలనేరకున్నవాండ; నియ్యెరగలి చిచ్చు సర్వజీవులకు 
సంహారకారణంబై పేర్చి నలుదెసలం గలయం బర్వి చనుదెంచుచున్నయది; యూ యపాయంబు దలంగు 
నట్లుగా నుద్ధరింపవలయు; నీవు కరుణాత్మకుండవు గావున నిన్ను వేడెద. 126 


ప్రతిపదార్థం: ఆ+నాగ, కుమారుండును= ఆ పాప బుడుతడును; నలునకున్‌; కృత+అంజలి+ఐ= చేసిన నమస్కృతి 
కలవాడై; ఏను= నేను; కర్కోటకుండు+అనువాండన్‌= కర్కోటకుడు అనే పేరుగలవాడను; కర్మ, వశంబునన్‌= చేసిన 
కర్మవలన; ఒక్క, (బ్రహ్మ+బుషిన్‌= (బ్రహ్మజ్ఞాని అయిన ఒక మునిని; ఉపాలంభించి= నిందించి; తద్‌+శాపంబునన్‌= అతడి 
శాపంచేత; ఎక్కడన్‌= ఎచటికి; కదలనేరక+ఉన్నవా(డన్‌= సంచరించలేక ఉన్నవాడిని; ఈ+ఎరగలి, చిచ్చు= ఈ కార్చిచ్చు 
(దావాగ్ని); సర్వజీవులకున్‌= సకల ప్రాణులకు; సంహార, కారణంబు+ఐ= మరణ కారకమై; పేర్చి= అతిశయించి; నలుదెసలన్‌+ 
కలయన్‌+పర్వి= నాలుగుదిక్కులు కలిసేటట్టు వ్యాపించి; చనుదెంచుచున్న+అది= వస్తున్నది; ఈ+అపాయంబు= ఈ కీడు; 
తలంగునట్టుగాన్‌= తొలగిపోయేటట్లుగా; ఉద్దరింపవలయున్‌= నన్ను కాపాడాలి; ఈవు= నీవు; కరుణా+ఆత్మకుండవు= 
దయకలవాడివి; కావున= కాబట్టి; నిన్ను; వేడెదన్‌= ప్రార్థిస్తాను. 


తాత్పర్యం: ఆ నాగకుమారుడు నలుడికి నమస్కరించి, “నాపేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక (బ్రహ్మర్షిని 
నిందించి ఆతడి శాపంవలన కదలనేరక పడిఉన్నాను. ఈ దావాగ్ని సకల ప్రాణికోటికి మృత్యుకారణమై అన్నివైపుల 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 239 


విజృంభిస్తున్నది. ఈ కీడునుండి నీవు నన్ను కాపాడ వేడుకొంటున్నాను. నీవు దయామయుడివి. దయచేసి నన్ను 
రక్షించుము” అన్నాడు. 


క. నాలుగుదిశలను దావ । జ్వాలావలి గవిసె; మ్రంది చానోప; మహీ 
పాలక! న న్నొక సరసీ | కూలము( జేరంగ నెత్తికొని పొమ్ము దయన్‌. 127 


ప్రతిపదార్థం: నాలుగు, దిశలను= నాలుగుదెసల; దావ, జ్యాలా+ఆవలి= కార్చిచ్చు మంటల వరుసలు; కవిసెన్‌= సమీపించాయి 
(వ్యాపించాయి); (మ్రంది= కాలి (నొచ్చి); చాన్‌+ఓపన్‌= చనిపోజాలను; మహీపాలక!= ఓ మహారాజా!; నన్ను, ఒక, సరసీ, 
కూలమున్‌= నన్నొక సరస్సుయొక్క ఒడ్డుకు; చేరంగన్‌= చేరేట్టు: దయన్‌= దయతో ఎత్తికొని; పొమ్ము= మోసికొని తీసుకొని 
వెళ్ళుము. 


తాత్సర్యం: 'ఓ మహారాజా! ఈ కారు చిచ్చుమంటలు నాలుగుదిక్కులా (క్రమ్ముకొని సమీపించాయి. ఈ మంటలలో 
కాలి చనిపోజాలను. కావున, దయతో నన్ను ఎత్తుకొని ఒక చల్లని సరోవరతీరం చేర్చుము. 


నలుడు కర్కోటకునిచేత దష్టుం డగుట (సం. 3-63-7) 


వ. నన్నురక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు' ననిన వాని నెత్తికొని పోవం జులుక నై యంగుష్ట ప్రమాణ 
దేహుండైయున్న నెత్తికొని, నలుం డతిత్వరితగతి నరిగి తాపవర్ణితంబైన యొక్క సరోవర సమీపంబున 
విడువం బోయిన 'నింకను బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తి. జేసిద ననిన నడుగు లెన్నికొనుచు 
నరిగి పదియగు నడుగునప్పు డప్పాముచేత దష్టుండై తనరూపంబు విడిచి వికృతరూపంబుతో నున్న 
నన్నలునకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యిట్లనియె 'నయ్యా! నీవు నా చేత విషపీడితుండ నైతి నని 
దుఃఖింపవలదు; ని న్నొరు లెటింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీ శరీరంబున 
నా విషం బుండు నంతకాలంబును నీకు విషోరగ రాక్షస పిశాచ శత్రునివహంబువలని భయంబు లేదు; 
సర్వ సంగ్రామజయంబును భార్యాసంగమంబును నెప్పటిరాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు 
సేకొన నిష్టం బయ్యె నప్పుడ నన్నుం దలంపు; మీ వస్తంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప 
ప్రాప్తి యగు' నని వరం బిచ్చి వెండియు నిట్లనియె. 128 


ప్రతిపదార్థం: నన్ను; రక్షించినన్‌= కాపాడితే; నీకున్‌= నీకు; ప్రియంబు= మేలు; చేయనోపుదున్‌= చేయగలను; అనినన్‌= 
అని చెప్పగా; వానిన్‌= ఆ కర్కోటకుడిని; ఎత్తికొని పోవన్‌= మోసికొనిపోవటానికి; చులుకనై+అంగుష్ట ప్రమాణ, దేహుండై= 
తేలికఅయి బొటనదవ్రేలంత కొలత గల శరీరం కలవాడై; ఉన్నన్‌= ఉండగా; ఎత్తికొని= లేవదీసి తన మూపుపై పెట్టుకొని; 
అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగం గల నడకతో; అరిగి= వెళ్ళి; తాప వర్ణితంబు+ఐన= వేడి లేనిదైన; ఒక్క, సరోవర, 
సమీపంబునన్‌= ఒక సరస్సు దగ్గరగా; విడువన్‌+పోయినన్‌= విడిచిపెట్టటానికి సిద్దం కాగా; ఇంకను= ఇంకా అదనంగా; పది, 
అడుగులు+అరుగుము= పదిఅడుగులు వెళ్ళుము; నీకు, (శ్రేయస్‌+ప్రాప్తిన్‌+చేసెదన్‌= నీకు మేలుకలిగేట్టు చేస్తాను; అనినన్‌= 
అనిచెప్పగా; అడుగులు+ఎన్నుకొనుచున్‌= అడుగులు లెక్కపెట్టుకొంటూ; అరిగి= వెళ్ళి; పది+అగు+అడుగు+అప్పుడు= 
పదవ అడుగు వేసేటప్పుడు; ఆ+పాముచేత; దష్టుండు+ఐ= కరువబడినవాడై; తన రూపంబు= తన ఆకారం; విడిచి= వీడి; 
వికృత రూపంబుతోన్‌= వికారమైన ఆకారంతో; ఉన్నన్‌; ఆ+నలునకున్‌; కర్కోటకుండు; ఆత్మ, రూపంబు+చూపి= తన 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిజస్వరూపం (ప్రదర్శించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అయ్యా!= ఆర్యా!; నీవు, నా, చేత; విష. 
పీడితుండను+ఐతిని+అని= విషంచేత బాధించబడినవాడిని అయ్యానని; దుఃఖింపవలదు= పరితపించవద్దు; నిన్ను+ఒరులు= 
నిన్ను ఇతరులు; ఎటింగినన్‌= తెలిసికొంటే; ఎగ్గు+అగున్‌+కావునన్‌= కీడు కలుగుతుంది కనుక; వికృత శరీరున్‌+చేసితిన్‌= 
వికారమైన దేహం కలవాడినిగా చేశాను; ఎంతకాలంబు= ఎంతకాలం; నీ, శరీరంబునన్‌= నీ శరీరంలో; నా, విషంబు+ఉండున్‌= 
నా విషం ఉంటుందో; అంత, కాలంబును= అన్నినాళ్ళును; నీకు; విష+ఉరగ, రాక్షస, పిశాచ, శత్రు, నివహంబు, వలని= 
విషసర్సాలనుండి, రాక్షసులనుండి, దయ్యాలనుండి, విరోధుల సముదాయంనుండి; భయంబు లేదు; సర్వ, సంగ్రామ, 
జయంబును= అన్ని యుద్దాలలో గెలుపున్నూ; భార్యా, సంగమంబునున్‌= భార్యతో కలయికయున్నూ; ఎప్పటి, రాజ్య, 
విభవంబునున్‌= మునుపటి రాజ్యంయొక్క వైభవం(సంపద) లభించటమున్నూ; అగున్‌= కలుగుతాయి; నీకు+ఎప్పుడు+ఏని= 
నీకు ఏ సమయంలోనైనా; నిజరూపంబు= అసలైన ఆకారం; చేకొనన్‌+ఇష్టంబు+అయ్యెన్‌= స్వీకరించ కోరిక కలిగితే; 
అప్పుడు+అ= ఆ క్షణంలోనే; నన్నున్‌+తలంపుము= నన్ను స్మరించుము; ఈ, వస్తంబు= ఈ ఉత్తరీయం; నీ+ఒద్దకున్‌= 
నీ దగ్గరకు; వచ్చున్‌= చేరుతుంది; దీని; ధరియించుడు= ఈ వస్త్రాన్ని ధరించగానే; నిజ, రూప, (ప్రాప్తి+అగున్‌= అసలు 
ఆకారం ఏర్పడుతుంది; అని; వరంబు+ఇచ్చి= వరాన్ని అను(గ్రహించి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'నన్ను రక్షించుము. నీకు మేలు చేస్తాను' అని కర్కోటకుడు కోరగా, నలుడు వాడిని ఎత్తుకొన్నాడు. 
కర్కోటకుడు అప్పుడు బొటనవేలి కొలతకు సరిపోయే దేహం కలవాడై ఎత్తుకొనటానికి సులువుగా మారాడు. 
నలుడు ఆ కర్కోటకుడిని ఎత్తుకొని, త్వరగా వెళ్ళి చల్లని ఒక సరోవరం సమీపంలో విడవటానికి ప్రయత్నించగా, 
అతడు మరి పదిఅడుగులు వేయుమనిన్నీ, తాను నలుడికి శ్రేయస్సును చేకూర్చుతా ననిన్నీ చెప్పాడు. అంతట 
నలుడు లెక్కపెట్టుకొంటూ అడుగులు వేస్తున్నపుడు పదవఅడుగు వేసేటప్పటికి కర్కోటకుడు అతడిని కాటు 
వేశాడు. సర్పదష్టుడైన (కరవబడిన) నలుడు వికృతరూపుడు అయినాడు. కాని, కర్కోటకుడు నలుడికి తన నిజరూపాన్ని 
చూపి ఇట్లా చెప్పాడు: “ఆర్యా! నీవు నాచేత కరవబడినందుకు విచారించకుము. ఇప్పుడు నీవు వికృతరూపుడ 
వవటమే నీకు మేలు. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకే కీడు. నా విషం నీ శరీరంలో ఉన్నంతకాలం నీకు విషసర్సాలభయం 
గాని, పిశాచ రాక్షస భీతిగాని, శత్రుభయం గాని ఉండదు. నీకు అన్ని యుద్దాలలో విజయం కలుగుతుంది. 
భార్యాసంగమం కలుగుతుంది. పూర్వపు రాజ్యసంపద తిరిగి లభిస్తుంది. నీకు ఎప్తుడు అసలు ఆకృతి కావాలని 
అనిపిస్తుందో ఆ క్షణం నీ తొల్లిటి ఆకృతి నీకు లభించగలదు. అప్పుడు నన్ను స్మరిస్తే చాలు. నీ దగ్గరకు ఈ 
వస్త్రం వస్తుంది. ఈ వస్త్రాన్ని కప్పుకొనగానే నీకు అసలు రూపం సంప్రాప్తం అవుతుంది” - అని వరమిచ్చి ఇంకా 
ఇట్టా పలికాడు. 


విశేషం: ఇందులో ప్రస్తావించబడిన అంశాలు: 1. సర్పవిషంచేత వికృతరూపం సంఫప్రాప్తించటం 2. ఆ విషం విరిగిన పిమ్మట 
తిరిగి తొల్లిటి రూపం సంప్రాప్తించటం, ఇది కేవలం కవితాకల్పన కాదని అనేవారున్నారు. ఇది భావిపరిశోధనవలన తేలవలసిన 
అంశం. 3. కర్కోటకపా(త్రకు భారతదేశంలో వచ్చిన ప్రాముఖ్యం నిరుపమానం. మేలు చేసిన వాడికి వెనువెంటనే కీడుచేసేవాడికి 
కర్కోటక శబ్దం పర్యాయపదమైంది. కాని, ఇక్కడ నలుడికి కర్కోటకుడు 'కీడు' రూపంలో “మేలు” చేశాడు. 


మధ్యాక్కర. 
“ఇల బ్రసిద్దుండు బుతుపర్జుం డనెడు మహీశు. డిక్ష్వాకు 
ఈ - ళ్‌ వ 
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిం గొలిచి యం దుండు; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 241 


నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి, 
వెలయ నతనిచేత నక్షహృదయ మ న్విద్య( జేకొనుము. 129 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిలో; (ప్రసిద్దుడు= పేరుకెక్కినవాడు; బుతుపర్లు(డు+అనెడు= బుతుపర్జ్హుడనే; మహీ+ 
ఈశుండు= భూభర్త(మహారాజు); ఇక్ష్వాకు, కులజుండు= ఇక్ష్వాకువంశంలో పుట్టినవాడు; నీకు, సేవ్యుండు+అగున్‌= నీకు 
సేవింపదగినవాడు అవుతాడు; అతనిన్‌+కొలిచి= అతడిని సేవించి; అందు+ఉండు= అచట ఉండుము; నెలకొని= అచట 
ఉండి; అతనికిన్‌; అశ్వ, హృదయము+అనెడి, విద్య= అశహృదయం, అంటే గుర్రాల స్వభావం తెలిసికొనే విద్య; ఇచ్చి= 
అతనికి నేర్చి; వెలయన్‌= ఒప్పేటట్టుగా; అతనిచేతన్‌= అతడినుండి; అక్ష, హృదయము, అన్‌, విద్యన్‌= అక్షహృదయం 
(అంకగణిత రహస్యం తెలిసికొనటం) అనే విద్యను; చేకొనుము= స్వీకరించుము. 


తాత్సర్యం: 'బుతుపర్గుడనే మహారాజు భూమండలంలో సుప్రసిద్దుడు, ఇక్షాకువంశంలో పుట్టినవాడు. అతడు 
నీచేత కొలువదగినవాడు. కాబట్టి, నీవు అతడిని సేవిస్తూ ఉండవలసింది. అతడికి నీ అశ్యహృదయవిద్యను ఉపదేశించి, 
నీవు అతడినుంచి అక్షహృదయవిద్యను స్వీకరించుము. 


విశేషం: ఈ పద్యం పెక్కు వ్రాతప్రతులలో పెక్కురీతుల కన్పిస్తున్నది. వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం 
విశేషవ్యాఖ్య చూడండి. 


వ. మణియుబాహుకుం డను నామంబుతో సూతవృత్తి నుండు’ మని హితోపదేశంబు సేసి కర్కోటకుం డద్భశ్యుం 
డైన, దద్వచనంబున నలుం డయోధ్యాపురంబునకుం జని బుతుపర్జుం గని “యేను బాహుకుం 
డనువా(డ నశ్వశిక్షయందు(గుశలుండ; నన్నసంస్మారంబులు శిల్పంబులుంబెక్కువిధంబులరచియింప నేర్తు; 
భవత్సేవార్థినై వచ్చితి ననిన బుతుపర్జుం డిట్లనియె. 130 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; బాహుకుండు+అను, నామంబుతోన్‌= బాహుకుడనే పేరుతో; సూత, వృత్తిన్‌+ఉండుము= 
రథచోదకుడివిగా ఉండుము; అని; హిత+ఉపదేశంబు= హితవు చెప్పటం; చేసి; కర్కోటకుండు; అదృశ్యుండు+ఐనన్‌= 
అంతర్జానం చెందగా; తద్‌+వచనంబునన్‌= అతడిమాట చొప్పున, అంటే కర్కోటకుడి వాక్యానుసారం; నలుండు; అయోధ్యా, 
పురంబునకున్‌+చని= అయోధ్యాపట్టణానికి వెళ్ళి; బుతుపర్జున్‌+కని= బుతువర్జుడిని చూచి; ఏను= నేను; 
బాహుకుండు+అనువాండన్‌= బాహుకుడనేవాడిని; అశ్వ, శిక్ష+అందున్‌= గుర్రాలపెంపకంలో; కుశలుండన్‌= నేర్పరిని; అన్న, 
సంస్కారంబులు= వంటలుచేయటం; శిల్పంబులున్‌= విగ్రహాలను రూపొందించటం; పెక్కువిధంబులన్‌= ఎన్నోరీతులలో; 
రచియింపనేర్తున్‌= కూర్చగలను; భవత్‌+సేవా+అర్జిని+ఐ= నీ దగ్గర కొలువుచేయటానికై; వచ్చితిన్‌= అరుదెంచాను; అనినన్‌= 
అని చెప్పగా; బుతుపర్షుండు+ ఇట్టు+అనియెన్‌= బుతుపర్గ్షుడు ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: మరియు బాహుకుడు అనే పేరు పెట్టుకొని రథసారథివిగా ఉండు'- మని హితవు చెప్పి కర్కోటకుడు 
మాయమయ్యాడు. ఆ కర్కోటకుడి వచనానుసారం నలుడు అయోధ్యాపురికి వెళ్ళి బుతుపర్హుడిని సందర్శించి, 
'నేను బాహుకుడనే వాడిని. అశ్వశిక్షలో నేర్చరిని. పాకకళలో నిపుణుడిని. శిల్పవిద్యా నిష్టాతుడిని; నీ దగ్గర సేవ 
చేయటానికి వచ్చాను” - అని చెప్పగా ఆతడితో బుతుపర్షుడు ఈ విధంగా అన్నాడు. 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “నాయొద్ద నుండుదేని మ । దీయ రథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగా 
జేయుము” నావుడు 'నట్టుల | చేయుదు' నని నలుండు వాని సేవించెం దగన్‌. 131 


ప్రతిపదార్థం: నా+ఒద్దన్‌= నా కడ; ఉండుదు+ఏని= ఉన్నట్లయితే; మదీయ, రథ+అశ్వములకును= నా రథానికి పూన్చే 
గుర్రాలకు; (ద్రుతిని= నడకను; శీఘ్రముగాన్‌= వేగమయ్యేటట్టు; చేయుము; నావుడున్‌= అనగా విని; అట్టుల= ఆ విధంగానే; 
చేయుదును+అని= చేస్తానని; నలుండు; వాని= అతడిని (బుతుపర్షుడిని); తగన్‌= ఒప్పునట్టుగా; సేవించెన్‌= కొలిచాడు. 


తాత్సర్యం: 'నీవు నా ఒద్ద ఉన్నట్లయితే నా రథాశ్వాల గమనాన్ని వేగంచేసి తీర్చిదిద్దుము' అని బుతుపర్జ్హుడు 

చెప్పగా అట్లాగే చేస్తాను అని నలుడు ఆతడి కొలువులో చేరాడు. 

వ. ఇట్లుబుతుపర్గునొద్దనశ్వాధ్యక్షుండయి దుష్టాశ్వంబుల వశంబుంజేయుచు, నశ్వారోహకుల నారోహణంబుల 
శిక్షించుచు, రసవంతంబుగ నన్నసంస్కారంబు సేయుచు, బుతుపర్జుచేత నియుక్తు లయిన వార్‌ష్టేయ 
జీవలులు దనకు సహాయులుగా.. బ్రఛచ్చన్నుండై యుండి యొక్కనాండు. 132 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; బుతుపర్గు+ఒద్దన్‌= బుతుపర్గుడి దగ్గర; అశ్వ+అధ్యక్షుండు+అయి= గుర్రాలకు అధినేత 

అయి; దుష్ట్ర+అశ్వంబులన్‌= చెడ్డగుర్రాలను; వశంబున్‌+చేయుచున్‌= లొంగదీస్తూ; అశ్వ+ఆరోహకులన్‌= రౌతులను; 
ఆరోహణంబులన్‌= గుర్రాలపై స్వారీలు చేయటంలో; శిక్షించుచున్‌= నేర్పుతూ; రసవంతంబుగన్‌= రుచికరంగా; అన్న, 
సంస్కారంబు+చేయుచున్‌= ఆహార పదార్థాలను వండుతూ; బుతుపర్గు చేత= బుతుపర్జుడిచేత; నియుక్తులు+అయిన= 


నియమించబడిన వారయిన; వార్‌ష్టేయ, జీవలులు= వార్‌ష్టేయుడు, జీవలుడు; తనకు, సహాయులు+కాన్‌= తనకు తోడ్పడేవారు 
కాగా; ప్రచ్చన్నుండు+ఐ= ఇతరులకు తెలియనట్టివాడై; ఉండి; ఒక్కనాండు= ఒకానొక రోజున. 


తాత్సర్యం: ఈ విధంగా నలుడు బుతుపర్జ్హుడి దగ్గర గుర్రాలకు అధినేత అయ్యాడు. అతడు చెడుగుర్రాలను 
లొంగదీసేవాడు. రౌతులకు స్వారి చేయటం నేర్పేవాడు. అంతేకాక, రుచికరాలైన ఆహారపదార్థాలు వండి వడ్డించేవాడు. 
బుతుపర్గుడిచేత నియోగించబడిన వార్‌స్లీయ జీవలులు నలుడికి తోడ్పడేవారు. ఈ విధంగా నలుడు అజ్ఞాతవాసం 
చేశాడు. ఒకనాడు. 


సీ, “ఇభరాజగమన! నీ వెందుల కరిగి? త । త్యురుకుచభార! యెందున్నదాన? 
వబల! యెవ్వరిచేత నడవులలోం బట్టు । వడి? తశనాపేక్షం బజిచుచున్న 
యుగ్రమృగంబుల యుదరంబులో నున్న । దానవే? నీ తల్లిదంద్రులొద్ద 
ధృతి నున్న దానవే? దేశాంతరంబుల । నున్న దానవె?” యంచు నుదితమదన 


ఆ. హతి విమోహితాత్ముండై హృదయేశ్వరి( । దలంచి రాత్రు లెల్ల దాపమునను 
నిద్రలేక వంది నిట్టూర్పు లూర్లుచు । నుండె నలుండు శోక ముత్కటముగ. 133 


ప్రతిపదార్థం: ఇభరాజ, గమన!= (ఓ దమయంతీ!) (ఇభ= ఏనుగు, ఇభరాజము= మదపుటేనుగు, ఇభరాజగమన= 
మదపుటేనుగునడకవంటి నడక గలది); నీవు; ఎందులకు+అరిగితి= ఎక్కడికి వెళ్ళావు?; అతి+ఉరు, కుచ, భార= మిక్కిలి 
పెద్దవైన స్తనాలయొక్క భారంగలదానా!; ఎందు+ఉన్నదానవు= ఎచట ఉన్నావు?; అబల= బలంలేని మగువా! (అబల-సాధారణ 
స్త్రీ వాచకంగా గ్రహించాలి); ఎవ్వరిచేతన్‌= ఎవరిచేత; అడవులలోన్‌= అరణ్యాలలో; పట్టు+పడితి= పట్టుబడి ఉన్నావు, అంటే 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 243 


నిన్ను అరణ్యాలలో ఎవరు పట్టుకొన్నారు?; అశన+అ పేక్షన్‌= ఆహారం కొరకై; పణచుచున్న= వడిగా తిరుగాడుతున్న; ఉ(గ్ల 
మృగంబుల= (క్రూరజంతువుల; ఉదరంబులోన్‌= పొట్టలో; ఉన్నదానవే?; నీ తల్లిదండ్రుల+ఒద్ద= నీ జననీజనకుల కడ; 
ధృతిన్‌= ధైర్యంతో; ఉన్నదానవే?; దేశాంతరంబులన్‌= ఇతరప్రదేశాలలో; ఉన్నదానవె? = నివసిస్తున్నావా!; అంచున్‌= అంటూ; 
ఉదిత, మదన, హతిన్‌= ఉదయించిన మన్మథ తాపంచేత; విమోహిత+ఆత్ముండు+ఐ= మిక్కుటమైన మోహంచేత ఆవరించబడిన 
ఆత్మకలవాడై; హృదయ+ఈశ్యరిన్‌+తల(చి= (ప్రేయసి అయిన దమయంతినిగురించి తలపోసి; రాత్రులు+ఎల్లన్‌= రేలు 
అన్నింటిలో; నిద్రలేక; తాపమునను= బాధచేత; వంది= దుఃఖించి; నిడు+ఊర్పులు+ఊర్చుచున్‌= దీర్భనిశ్వాసాలు వెలికి 
విడుస్తూ; శోకము+ఉత్కటముగన్‌= పరితాపం అతిశయించగా; నలు(డు= ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: 'మత్తేభంనడక వంటి నడక గలదానా! (దమయంతీ!), నీవు ఎక్కడికి వెళ్ళావోకదా! మిక్కిలి పెద్దవైన 
స్తనాల బరువు గలదానా ఎక్కడ ఉన్నావో? ఓ అబలా! అడవులలో నీవు ఎవరిచేత పట్టువడ్డావో? ఆహారంకొరకు 
వడిగా తిరుగుతున్న (క్రూర జంతువుల పొట్టలలో ఉన్నావా? ని తల్లిదం[డ్రుల ఒద్ద దిటవుగా ఉన్నావా? లేక వేరే 
ప్రదేశాలలో ఉన్నావా? అంటూ మదనతాపంతో రాత్రులలో నిదురలేక పలవిస్తూ నిట్టూర్పులు విడుస్తూ మిక్కిలి 
పరితపిస్తూ నలుడు ఉన్నాడు. 


వ. అతని ప్రలాపంబు విని యొక్కనాండు జీవలుం డాత్మగతంబున. 134 


ప్రతిపదార్థం: అతని= ఆతడి, అంటే బాహుకుడి; ప్రలాపంబు= పలవింత; విని= ఆలకించి; ఒక్కనాండు= ఒకానొకరోజున; 
జీవలుండు= జీవలుడు; ఆత్నగతంబునన్‌= తనలోతాను. 
శ్రి 


తాత్సర్యం: ఆ బాహుకుడి పలవింతలు విని ఒకనాడు జీవలుడు తనలో తాను. 


క. “అఅిపొఅడు కుటుచ చేతులు, | నొజవ శరీరంబు( గలిగి యొరులకు€ జూడం 
గొజగా కుండియు, మన్మధు | నొఅపుల బడియెడు నితండు యువతీప్రియుండై. 135 


ప్రతిపదార్థం: అజ, పొజడు, కుఖుచ, చేతులున్‌= సగం గూనితో పొట్టిచేతులున్నూ; ఒజవ శరీరంబున్‌= వికారమైన 
దేహమున్నూ; కలిగి; ఒరులకున్‌= ఇతరులకు; చూడన్‌= చూడటానికి; కొణగాక+ఉండియు= ప్రియం గాకుండ ఉండికూడా, 
అంటే చూడటానికి అసహ్యంగా ఉండికూడా; ఇతండు= ఇతడు (ఈ బాహుకుడు); యువతీప్రియుండు+ఐ= జవరాలిని 
(ప్రేమించినవాడై; మన్మథు+ఒజపులన్‌= మన్మథతాపంలో; పడియెడున్‌= పడుతున్నాడు (బాధపడుతున్నాడు). 


తాత్సర్యం: “ఈ బాహుకుడి చేతులా పొట్టివి. ఈ గూనివాడి దేహమా వంకరటింకర అయినట్టిది. ఇతరులకు 
చూడటానికి కూడ కొజగానట్టిది. ఈ కురూపి ఒక జవరాలిని (పేమించటమా? (ప్రేమించి మన్మథతాపంతో 
బాధపడటమా? ఎంత విడ్డూరం? 


వ. _ వీనిచేతందలంపంబడియెడు వనిత వీనికంటె లెస్స కాకున్నె!' యనుచు బాహుకునొద్దకు వచ్చి 'నీ 
తలంచుచున్న భార్యకు, నీకు నేల వియోగం బయ్యె? నని యడిగిన వానికి బాహుకుం డిట్లనియె.1 36 


ప్రతిపదార్థం: వీనిచేతన్‌= ఈ బాహుకుడిచేత; తలంపన్‌+పడియెడు= స్మరించబడేటి; వనిత= మగువ; వీనికంటెన్‌= ఈ 
కురూపి అయిన బాహుకుడి కంటె; లెస్స= గొప్పది; కాక+ఉన్నె= కాకుండునా?; అనుచున్‌= అని ఆలోచిస్తూ; బాహుకు+ఒద్దకు= 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


బాహుకుడి దగ్గరకు; వచ్చి= అరుదెంచి; నీ తలంచుచున్న= నీవు స్మరిస్తున్న; భార్యకున్‌= పెండ్డానికి; నీకున్‌= నీకు; ఏల= 
ఎందుకు; వియోగంబు+అయ్యెన్‌= ఎడబాటు కలిగింది; అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; వానికిన్‌= ఆతడికి (ఆ 
బీవలుడికి); బాహుకుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆహా! వీడిచేత (పేమించబడిన వనిత వీడికంటె గొప్పది కాకుండా ఉంటుందా? ఈతడే ఇంత కురూపి 
అయితే ఇక ఆమె ఎంతటి కురూపిణి కావాలి?'- అంటూ జీవలుడు తలపోసి, బాహుకుడికడకు వచ్చి 'నీవు 
స్మరిస్తున్న నీ భార్యకూ నీకూ అసలు ఎడబాటు ఎందుకు కలిగింది?” అని ప్రశ్నించాడు. వాడికి బాహుకుడు ఇట్టా 
బదులు చెప్పాడు. 


విశేషం: (1) బాహుకుడు ఒకనాడు జగదేకవీరుడు. భువనైక మోహనుడు. ఈనాడు ఒరులు చూడటానికి కొరగాని కురూపి. 
ఎంతటి మార్పు? ఎంతటి విధిపరిపాకం? సేవకవృత్తిలో ఉండే జీవలుడికి గూడ బాహుకుడిని చూస్తే జాలి కలుగలేదు సరిగదా 
అతడు ఈతడిని అపహాస్యం చేశాడుకూడా! (2) ఇక జీవలుడికి బాహుకుడి పేయసినిగురించి ఏమి తెలియును? కాని, ఇట్టి 
కురూపి భార్య ఎంతటి కురూపిణి కావాలి?'- అనేదే అతడి ఆలోచన. కాని, నిజానికి బాహుకుడిభార్య జగదేకసుందరి. 
దేవతలు సయితం ఆమెను వలచి ఆమె పొందుకై ఉవ్విళ్ళు ఊరారు. అది విషయాంతరం. బీవలుడు కలలోకూడ ఇట్టి 
పరిణామం ఊహించుకోలేడు. నలదమయంతుల చరిత్రలో ఏర్పడిన “మలుపు చదువరుల గుండెలు కరిగింపచేసేటటువంటిది. 
కథాశిల్ప సౌస్టవంలో విశ్వసాహితీ జగత్తులో నలోపాఖ్యానానికి గల విశిష్టత నిరుపమానమైనది. 


ఆ. _ 'నన్ను.జూచి నగం? నలినాక్షి నా కేల? విప్రయోగ మేల? వినవె తొల్లి 
యేలయో యెటుంగ నేను, మందప్రజ్ఞుం । డను భటుండు దన లతాంగి బాసి. 137 


ప్రతిపదార్థం: నన్నున్‌+చూచి, నగరె?= నన్ను చూచి జనులు నవ్వరా?; నలిన+అక్షి= పద్మాలవంటికన్నులు కలది (ప్రేయసి); 
నాకు+ఏల?= నాకెందుకు?; అంటే నాబోటి కురూపికి ఒక [ప్రేయసి కావాలా? (కావాలంటే నన్ను చూచి ప్రజలు నవ్వరా?); 
(ఇక) విప్రయోగము+ఏల= విరహం ఎందుకు?; ఏలయో, ఎణుంగన్‌+ఏను= ఎందుకో నాకేమి తెలుసు; తొల్లి= పూర్వం; 
వినవె= వినవా? మంద(ప్రజ్ఞుడు+అను, భటుండు= మంద ప్రజ్ఞుడనే సైనికుడు; తన, లతా+అంగిన్‌+పాసి= తన లతవంటి 
దేహం కలిగిన (ప్రేయసిని ఎడబాసి. 


తాత్సర్యం: 'నన్ను చూచి నవ్వరా? నాకు ఒకడ్రేయసి కూడానా? అసలు ప్రేయసే లేనప్పుడు ఇక వియోగం 
అనేమాట ఎందుకుంటుంది? నీవు వినలేదా? పూర్వకాలంలో ఏకారణంచేత జరిగిందో నాకు తెలియదు కాని, 
మందషప్రజ్ఞుడు అనే సైనికుడు తన ప్రేయసిని ఎడబాసి. 


నిశేషం: ఈ మాటలనుబట్టి బాహుకుడికి తనకు సంక్రమించిన వైరూప్యం తెలిసినట్టే అనిన్నీ, తనవైరూప్యాన్ని గురించి 
చుట్టూ ఉన్నవారికి సుస్పష్టంగా తెలిసి ఉన్నట్టుకూడ తాను (గ్రహించినట్టున్నూ తేలుతున్నది. అయితే, (ప్రత్యక్షంగా తన 
విరహవేదనను జీవలుడు గుర్తించాడుకదా! ఇక తా నెట్టా తప్పుకొనగలడు? నలుడు పోగొట్టుకొన్నది బాహ్యరూపమేకాని 
ఆంతరంగికమైన తెలివితేటలు మాత్రం కావుకదా! అందుచేత నలుడు సద్యఃస్ఫూర్తితో తన (ప్రలాపం తనది కాదనీ, 
భార్యావియుక్తుడైన మంద(ప్రజ్ఞాడి అభిభాషణాన్ని తాను కాలక్షేపంకొరకై అనుసరించా నని సమ్యక్‌సమాధానం చెప్పి తప్పించుకొన్నాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 245 


వ. దాని నన్వేషించి యెందునుం గానక దుఃఖితుందడై ప్రలాపించినం దత్సలాపం బేను ననుకరించితి' నని 
చెప్పి యి ట్లయోధ్యాపురంబున. బ్రచ్చన్నుండై బాహుక నామంబుతో నలుం డుండె; నంత నిట విదర్దేశ్వరుండు 
నలురాజ్యభ్రంశంబు విని కూంతురు నల్లుండు నెట వోయిరో? యెందున్నవారో? యని శోకించి. 138 


ప్రతిపదార్థం: దానిన్‌= దానిని (తనభార్యను); అన్వేషించి= వెదకి; ఎందునున్‌+కానక= ఎచటను చూడక; దుఃఖితుండు+ఐ= 
పరితాపం చెందినవాడై; (ప్రలాపించినన్‌= పెద్దగా విలపించగా; తద్‌+(ప్రలాపంబున్‌= ఆతడి పలవరాన్ని; ఏనున్‌= నేను; 
అనుకరించితిన్‌= నటించాను; అనిచెప్పి; ఇట్టు= ఈ విధంగా; అయోధ్యాపురంబునన్‌= అయోధ్య అనే నగరంలో; 
ప్రచ్చన్నుండు+ఐ= ఇతరులకు తెలియబడనట్టివాడై; బాహుక నామంబుతోన్‌= బాహుకుడు అనే పేరుతో; నలుండు+ఉండెన్‌= 
నలుడు ఉండినాడు; అంతన్‌= అటుపిమ్మట; ఇట= ఇచట; విదర్భ+-ఈశ్వరుండు= విదర్భరాజు; నలు= నలుడియొక్క; 
రాజ్యభ్రంశంబు= రాజ్యం తప్పిపోవటం; విని= ఆలకించి; కూంతురు= కుమార్తె; అల్లుండున్‌= అల్టుడున్నూ; ఎట= ఎచటకు; 
పోయిరో= వెళ్ళారో; ఎందు+ఉన్నవారో= ఎచట ఉన్నారో; అని; శోకించి= దుఃఖించి (చింతించి). 


తాత్పర్యం: తన భార్యకొరకు వెదకి వెదకి, ఆమె కన్సించకపోవటంచేత మిక్కిలి పరితపించినవాడై కలవరించాడు. 
నేను ఆతడి ప్రలాపాలను అనుకరించాను, అంతే. అవి మందప్రజ్ఞుడి మాటలు”- అని చెప్పి నలుడు తప్పించుకొన్నాడు. 
అట్లా ఆ అయోధ్య అనే పట్టణంలో మారువేషంతో బాహుకుడు అనే మారుపేరుతో నలుడు బ్రతుకు గడుపుతున్నాడు. 
అంత, ఇట, విదర్భలో భీమరాజు- నలుడు తనరాజ్యం పోగొట్టుకొన్నాడని విని, కూతురు, అల్బుడు ఎక్కడికి వెళ్ళారో, 
ఎచట ఉన్నారో?- అని చింతిస్తూ ఆందోళనపడుతున్నాడు. 


క. వారల రోయంగ6 బంచె న । పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల సదా 
చారుల విద్వాంసుల స । త్మారంబులC దనిపి వారి. గడు నెయ్యమునన్‌. 139 


ప్రతిపదార్థం: అపారబలుండు= గొప్పబలం కలవాడు (విదర్భరాజు); ఇష్టులు+ఐన= తనకు అనురక్తులైన; బ్రాహ్మణుల= 
విప్రుల; సత్‌+ఆచారుల= మంచి (ప్రవర్తన కలవారిని; విద్వాంసులన్‌= బాగుగా చదువుకొన్నవారిని; సత్‌, కారంబులన్‌= 
బహుమానాలతో; తనిపి= సంతృప్తిపరచి; వారిన్‌= ఆ (బ్రాహ్మణులను; కడు, నెయ్యమునన్‌= మిక్కుటమైన స్నేహంతో; 
వారలన్‌= వారిని, అంటే నలదమయంతులను; రోయంగన్‌= వెదకటానికై; పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: మితిలేని బలంకలవాడైన విదర్భరాజు భీముడు, తనకు అనురక్తులు, మంచి నడవడి కలవారు, పెద్ద 
చదువులు చదువుకొన్నవారు అయిన (బ్రాహ్మణులను బహుమానాలతో సంతృప్తులను కావించి, మిక్కుటమైన 
స్నేహంతో నలదమయంతులను వెదకటానికై నియోగించాడు. 


వ. మటియు నలదమయంతు లున్నచో టెజింగి వచ్చిన వారికి వెయ్యేసి గద్యాణంబు లిత్తు ననియు, వారలం 
దోడ్కొని వచ్చినవారికి గోసహస్రంబులు నగ్రహారంబులు నిత్తు ననియు బలికి పంచిన. 140 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; నల, దమయంతులు+ఉన్నచోటు+ఎణీంగి= నలదమయంతులు ఉన్నచోటు తెలుసుకొని; 
వచ్చినవారికి; వేయి+ఏసి= (ఒక్కొక్కరికి) వెయ్యివంతున; గద్యాణంబులు+ఇత్తున్‌+అనియు= వరహాలు ఇస్తాననీ; 
వారలన్‌+తోడ్కొని= ఆ నలదమయంతులను వెంటపెట్టుకొని; వచ్చినవారికి; గోసహ(స్రంబులున్‌= వేలకొలది ఆవులును; 
అగ్రహారంబులున్‌+ఇత్తును+అనియున్‌= అగ్రహారాలు ఇస్తాననీ; పలికి= చెప్పి; పంచినన్‌= పంపగా. 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: విదర్భరాజు బ్రాహ్మణులకు చెప్పినమాటలు: (1) నలదమయంతులు ఉన్నచోటు తెలిసికొని వచ్చిన 
వారికి ఒక్కొక్కరికి వేయి గద్యాణాలు పారితోషికంగా ఇవ్వబడతాయి. (2) నలదమయంతులను తమతోపాటు 
వెంటబెట్టుకొని వచ్చినవారికి వేలకొలది గోవులు, అగ్రహారాలు, బహుమానాలుగా ఇవ్వబడతాయి. 


విశేషం: (1) గద్యాణం తెలుగుదేశంలో అంటే వేంగీవిషయంలో చాళుక్యకాలంలో చలామణిలో ఉన్న బంగారునాణం. 
గద్యాణ ప్రసక్తి సంస్కృత మూలభారతంలో లేదు. నన్నయభట్టు సమకాలీనమైన నాణెమును పేర్కొనటం సహజమే. కాని, 
గద్యాణాలు వ్యాసుడికాలంలోగాని, నలదమయంతుల కాలంలోగాని ఉన్నట్టివికావు. సారస్వతానికి సమకాలీన సమాజానికి గల 
బింబ(ప్రతిబింబ భావానికి ఇది ఒక ఉదాహరణంగా (గహించవచ్చును. (2) అ(గ్రహారాలు:- అగ్రహారం అనే శబ్దం చాళుక్యులకాలంలో 
విశేష ప్రాచుర్యం అందింది. అగ్రహారం అంటే వేదవేదాంగపారంగతులైన బ్రాహ్మణులకు రాజుగారు సమర్పించే బహుమానగ్రామం. 
చాళుక్యులు (బ్రాహ్మణులకు అ(గ్రహారాలను సర్వకర పరిహారంగా అంటే పన్నులు అన్నియు తీసివేసి దానంచేసేవారు. 
ఆం(ధమహాభారత రచనంలో నన్నయభట్టుకు తోడ్పడిన నారాయణభట్టుకు నందంపూడి గ్రామాన్ని అ(గ్రహారంగా చేసి, 
సూర్య(గ్రహణంనాడు 4-11-1054 తేదీన రాజరాజనరేంద్రుడు దానంచేశాడు. అగ్రహార (ప్రసక్తి మూల సంస్కృత భారతంలో 
లేదని వేరుగా చెప్పనక్కరలేదు. 


చేదిపురంబున సుదేవు(డను బ్రాహ్మణుడు దమయంతి నెజుంగుట (సం. 3-65-5) 
కు జగతీచక్రమునం గల । నగర మహాగ్రామ పట్టణంబులు కలయన్‌ 
జగతీదేవోత్తము లి । మ్ముగ రోసిరి నిఖిల దేశముల కరిగి వడిన్‌. 141 
ప్రతిపదార్థం: జగతీ, దేవ+ఉత్తములు= (బ్రాహ్మణశ్రేష్టులు; వడిన్‌= వేగంగా; నిఖిల, దేశములకు= అన్నిదేశాలకు; అరిగి= వెళ్లి; 


జగతీ, చ(క్రమునన్‌+కల= భూమండలంలో ఉండే; నగర, మహాగ్రామ, పట్టణంబులు= రాజధానులవంటి నగరాలు, పెద్దపల్లెలు, 
పట్టణాలు; కలయన్‌= అంతటను; ఇమ్ముగన్‌= సంపూర్ణంగా; (బాగుగా); రోసిరి= వెదికారు. 


తాత్పర్యం: బ్రాహ్మణోత్తములు వేగంగా నానాదేశాలకు వెళ్ళి, భూచక్రంలో ఉండే నగరాలు, పెద్దపల్లెలు, పట్టణాలు 
అంతటను సంపూర్ణంగా (నలదమయంతులకొరకు) వెదికారు. 


వ. అందు సుదేవుం డను బ్రాహ్మణుండు చేదిపతియైన సుబాహుపురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం 
బోవు బ్రాహ్మణులతో రాజగృహంబు సొచ్చి; యంతఃపురంబున సునందా సహితయై యున్నదాని ధూమజాల 
నిబద్దం బైన యగ్నిప్రభయునుం బోలె నీలాభ్రసంవృతం బైన చంద్రరేఖయుంబోలె బహుపంకనిమగ్నం బైన 
మృణాళయుంబోలె నేర్పడ కున్ననుం దదీయ భ్రూయుగ మధ్యగతంబైన సూక్ష్మలక్షణం బిమ్ముగా నిరీక్షించి, 
దాని దమయంతింగా నెలింగి, యాత్మగతంబున 'నిది పతి విముక్తయై శుష్కప్రవాహ యైన నదియునుంబోలె 
శూన్యకమలయైన నళినియుం బోలె నపేతచూతంబైన వనభూమియుం బోలె నొప్పకుండియు. దన 
పతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది. 142 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ బ్రాహ్మణులలో; సుదేవుండు+అను, (బ్రాహ్మణుండు= సుదేవుడు అనే పేరుకల బ్రాహ్మణుడు; 
చేదిపతి+ఐన= చేదిదేశానికి రాజైన; సుబాహు పురంబునకున్‌= సుబాహుని రాజధానికి; చని= వెళ్ళి; పుణ్య+అహంబు= 
పుణ్యమైనదినం- అనే పేరిటి మంగళకరమైన శుభకార్యాన్ని; చేయింపన్‌+పోవు= చేయించటానికై వెళ్ళే; బ్రాహ్మణులతోన్‌= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 247 


విప్రులతో; రాజ గృహంబు+చొచ్చి= రాజుగారి మందిరం (ప్రవేశించి; అంతఃపురంబునన్‌= రాణివాసంలో; సునందా, సహిత+ఐ= 
సునంద అనే రాజకుమారితో కలిసి; ఉన్నదాని; ధూమ, జాల, నిబద్దంబు+ఐన= పొగదొంతరలతో ఉన్నదైన; అగ్ని ప్రభయునున్‌+ 
పోలె= అగ్నిదీప్తివలె; నీల+అ(భ్ర, సంవృతంబు+ఐన= నల్లని మేఘాలతో చుట్టుకొనబడిందైన; చంద్రరేఖయున్‌+పోలెన్‌= 
చం|ద్రవంకవలె; బహు, పంక, నిమగ్నంబు+ఐన= గొప్ప బురదలో మునిగి ఉన్న; మృణాళియున్‌+పోలెన్‌= తామరతూడు 
(తామరకాడలోని దారం) వలె; ఏర్పడక+ఉన్ననున్‌= స్పష్టంగా తెలియకపోయినను; తదీయ, (భూ, యుగ, మధ్యగతంబు+ఐన= 
ఆమెయొక్క కనుబొమలు రెండింటికి మధ్య ఏర్పడి ఉన్న; సూక్ష్మ, లక్షణంబు= సన్నని గుర్తు; ఇమ్ముగా= చక్కగా; నిరీక్షించి= 
పరిశీలించి; చూచి; దానిన్‌= ఆమెను; దమయంతిన్‌+కాన్‌+ఎటీంగి= దమయంతి అని తెలిసికొని; ఆత్మ, గతంబునన్‌= 
తనలోతాను; ఇది= ఈమె (దమయంతి); పతి విముక్త+ఐ= భర్త నుండి విడివడిందై; శుష్క, (ప్రవాహ+ఐన= ఎండిపోయిన 
నీటిపారుదల కల; నదియునున్‌+పోలెన్‌= ఏరువలె; శూన్య, కమల+ఐన= పద్మాలు లేనట్టి; నళినియున్‌+పోలెన్‌= తామర 
తీగవలె; అపేత, చూతంబు+ఐన= మామిడిచెట్టు లేని; వనభూమియున్‌+పోలెన్‌= అరణ్యసీమవలె; ఒప్పకుండియున్‌= 
శోభించకుండా ఉండి కూడా; తన, పతివ్రతా, గుణంబునన్‌+చేసి= తన పాతి వ్రత్యమహిమచేత; ఒప్పుచున్న+అది= శోభిల్లుతున్నది. 


తాత్సర్యం: ఆ విధంగా నానాదేశాలకు వెళ్ళిన బ్రాహ్మణులలోనివాడు సుదేవుడు చేదిరాజు సుబాహుడి రాజధానికి 
చేరి, పుణ్యాహం నిర్వర్తించే బ్రాహ్మణులతో కలసి రాజమందిరంలోకి వెళ్ళి అచట అంతఃపురంలో సునందతో 
కలిసిఉండే దమయంతిని చూచాడు. అప్పుడు దమయంతి పొగదొంతరలతో మిళితమైన అగ్నిదీప్తివలె, నల్లని 
మబ్బులచేత ఆవరించబడిన చంద్రవంకవలె, పెనుబురదలో మునిగిఉన్న తామరతూడువలె అణగి ఉండి 
గుర్తించటానికి వీలుగాక ఉండింది. కాని, ఆమె కనుబొమల మధ్య ఉండే పుట్టుమచ్చను బట్టి ఆమెను దమయంతిగా 
ఆ సుదేవుడు గుర్తించాడు. అతడు తనలో తాను ఇట్టా భావించాడు: “ఈ దమయంతి భర్తనుండి విడివడి 
నీటిపారుదల ఎండిపోయిన ఏరువలె, పద్మాలు లేని తామరతీగవలె, మామిడిచెట్టు లేని వనసీమ వలె శోభించకుండ 
ఉండికూడా తన పాతివ్రత్యమహిమచేత ప్రకాశిస్తూ ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


తే.  అనపహార్యంబు తేజోమయంబు సర్వ । గుణములకు నలంకారంబు గురుతరంబు 
భామలకు. బతిభక్తియ పరమ మైన । భూషణం; బిట్టివే పెట భూషణములు? 143 


ప్రతిపదార్థం: న+అపహార్యంబు= అపహరించటానికి వీలులేనట్టిది; తేజస్‌+మయంబు= ప్రకాశమానమైనది; సర్వగుణములకున్‌= 
సమస్తగుణాలకు; అలంకారంబు= భూషణం వంటిది; గురుతరంబు= గొప్పది; భామలకున్‌= స్రీలకు; పతిభక్తి+ అ= భర్తపట్ల 
కల భక్తియే; పరమము+ఐన= అన్నిటికంటె గొప్పదైన; భూషణంబు= అలంకారం; ఇట్టివి+ఏ= ఇట్టివా?; పెణ, భూషణములు= 


ఇతరాలైన అలంకారాలు. 


తాత్సర్యం: ఆడువారికి పతిభక్తియే గొప్పభూషణాలలో గొప్పభూషణం. పాతివ్రత్యానికి సరిపోలు ఆభరణం ఆడువారికి 
వేరొకటి లేదు కదా! పతిభక్తియే వారినుండి అపహరించటానికి వీలులేనిది, ప్రకాశమానమైనది, మిక్కిలి గొప్పదైనది, 
సమస్త సద్గుణాలలోనికెల్ల ఎన్నదగినది అయిన అలంకారవిశేషం. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. రోహిణికి. జంద్రసమాగమంబునుంబోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డయ్యెడునో? తుల్యశీల 
వయోరూపాభిజాత్యులైన నలదమయంతు లొక్కట నుండం జూచి విదర్దేశ్వరుం డెన్న(డు కృతార్జుం 

ఆ న థి 
డయ్యెడునో?' యంచు నల్లనల్లన డాయవచ్చి దమయంతి కిట్లనియె. 144 


ప్రతిపదార్థం: రోహిణికిన్‌= రోహిణీ నక్షత్రానికి; చంద్ర, సమాగమంబునున్‌+పోలెన్‌= చంద్రుడితో సంయోగంవలె; దీనికిన్‌= 
ఈ దమయంతికి; భర, సమాగమంబు= భర్తతో సంయోగం; ఎన్నండు+అయ్యెడునో= ఎప్పుడు జరుగుతుందో; తుల్య, 
శీల, వయన్‌+రూప= ఆభిజాత్యులు+ఐన= సమానమైన స్వభావం, ఈడు, అందంలో జోడు, వంశగౌరవం కలవారైన; 
నలదమయంతులు; ఒక్కటన్‌+ఉండన్‌+చూచి= ఒకచోట కలిసి ఉండటం చూచి; విదర్భేశ్వరుండు= విదర్భరాజు; ఎన్నండు= 
ఎప్పుడు; కృత+అర్జుండు= ధన్యుడు; అయ్యెడున్‌+ఓ= అవుతాడో; అంచున్‌= అంటూ; అలన+అల్లనన్‌= మెల్లమెల్లగా; 

థ (30) (30) ౧ (3) 
డాయవచ్చి= దగ్గరకు చేరి; దమయంతికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: రోహిణీ నక్షత్రానికి చంద్రుడికి జరిగే సంయోగంవలె ఈ దమయంతికి ఎప్పుడు భర్తతో కలయిక 
జరుగుతుందో? శీలంలో, అందంలో, వంశగారవంలో ఈడుజోడు కుదిరిన నలదమయంతులు ఒకచోట కలిసి 
కాపురం చేయటం చూచి విదర్భరాజు భీముడు ఎప్పుడు ధన్యుడవుతాడో?'- అని తలపోస్తూ, మెల్లగా దగ్గరకు వచ్చి 
ఆ బ్రాహ్మణుడు దమయంతితో ఇట్టా చెప్పాడు. 


విశేషం: ఆకసంలో రాత్రివేళ రోహిణీ నక్షత్రం చంద్రుడు కలిసి ఉన్నప్పుడు చూపరులకు అది ఒక మనోహరదృళ్యం. 
భారతీయుల ఖగోళవిజ్ఞానం మిక్కిలి (ప్రాచీనమైనది. 
తే. “అవ్వ! నీ తల్లిదంద్రుల కాత్మజులకు | బంధుజనులకు6 గుశలంబు; భామ! నీదు 

కుశల మెటు(గునంతకు వంతగూరి వగుచు । చున్నవారు; వారికి వంత యుడుగు నింక. 145 
ప్రతిపదార్థం: అవ్వ= అమ్మా!; నీ, తల్లి దండ్రులకు= నీ తల్లికి, తండ్రికి; ఆత్మజులకున్‌= నీ కొడుకుకు, కూతురుకు; బంధు 
జనులకున్‌= చుట్టాలకు; కుశలంబు= క్షేమం; భామ!= ఓ దమయంతీ!; నీదు, కుశలము= నీక్షేమం; ఎలుంగు+అంతకు= 


తెలిసీవరకు; వంత+కూరి= దుఃఖంతో నిండి; వగచుచున్నవారు= పరితపిస్తున్నారు; ఇంక= ఇకమీదట; వారికి= వారలకు; 
వంత= దుఃఖం; ఉడుగున్‌= పోతుంది. 


తాత్సర్యం: 'అమ్మా! దమయంతీ! నీ తల్లిదండ్రులు, నీ సంతానం, నీ బంధువులు అందరు క్షేమంగా ఉన్నారు. 
నీ క్షేమం తెలిసేంతవరకు దుఃఖంతో పరితపిస్తున్నారు. ఇకమీద నీ కుశలవార్త విని సంతసిస్తారు. 


వ. దేవీ! యేను భవద్దాతృసఖుండ; సుదేవుండను బ్రాహ్మణుండ; విదర్దేశ్వరుండు నీ యున్నచో టెటుంగం 
ఆ ళా భి 

బెక్కంద్రు బ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్నుం గంటి" ననిన దమయంతి వాని 

నెజింగి తన పుత్తులం దల్లిదండ్రుల బాంధవులం బ్రత్యేకంబ యడిగి, యశ్రుజలంబు లురల నేడ్డుచున్నం 

జూచి 'యేలకో యిప్పడు సైరంధ్రి యేడ్డుచున్నయది' యని సునంద తన జననికిం జెప్పి పుచ్చిన. 146 


ప్రతిపదార్థం: దేవీ= మహారాణీ! ఏను= నేను; భవత్‌+(భ్రాతృ, సఖుండ= నీయొక్క సోదరుడి మిత్రుడిని; సుదేవుండు+అను= 
సుదేవుడనే పేరున్న; (బ్రాహ్మణుండ= బ్రాహ్మణుడిని; విదర్భ+-ఈశ్వరుండు= విదర్భరాజు; నీ+ఉన్నచోటు+ఎణుంగన్‌= నీవు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ఉండే స్థలాన్ని తెలిసికొనటానికై; పెక్కండ్రు, బ్రాహ్మణులన్‌= చాలమంది (బ్రాహ్మణులను; పుచ్చినన్‌= నియోగించగా; ఇందులకున్‌= 
ఇచటికి; వచ్చి= అరుదెంచి; నా, పుణ్యంబునన్‌= నా సుకృతంవలన; నిన్నున్‌+కంటిన్‌= నిన్ను చూచాను; అనినన్‌= అని 
చెప్పగా; దమయంతి; వానిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; ఎటీంగి= తెలిసికొని; తన, పుత్రులన్‌= తన పిల్లలను; తల్లిదండ్రుల; 
బంధువులన్‌= చుట్టాలను; ప్రత్యేకంబు+అ= వేర్వేరుగా; అడిగి= (కుశలం) అడిగి; అ(శు, జలంబులు= కన్నీళ్లు; ఉరలన్‌= 
(క్రిందకి కారగా; ఏడ్చుచున్నన్‌+చూచి= విలపిస్తుండగా చూచి; ఏలకో= ఎందుచేతనో; ఇప్పుడు= ఇపుడు; సైరంధ్రి = 
దమయంతి; ఏడ్భుచున్న+అది= రోదిస్తున్నది; అని= అంటూ; సునంద; తన, జననికిన్‌= తన తల్లికి; చెప్పిపుచ్చినన్‌= 


చెప్పిపంపగా. 


తాత్సర్యం: దమయంతీదేవీ! నేను నీ సోదరుడికి మిత్రుడిని. నాపేరు సుదేవుడు. నేను బ్రాహ్మణుడిని. విదర్భప్రభువు 
నీవు ఉండేచోటు వెదకటానికై పలువురు బ్రాహ్మణోత్తములను పెక్కుదేశాలకు పంపించాడు. నేను ఇచటికి వచ్చి నా 
సుకృత విశేషంవలన నిన్ను చూడగలిగాను” - అని చెప్పగా దమయంతి తల్లిదం(డ్రులగురించి, తన పిల్లల గురించి, 
చుట్టాలను గురించి కుశలం అడిగి, ఆమె విలపిస్తూ ఉండటం చూచి సునంద ఆ వార్తను తల్లికి నివేదింపజేసింది. 


క. చనుదెంచె నంతిపురమున । వనితానివహంబుతోడ వారిజదళలో 

చన రాజమాత నృపనం | దన యగు దమయంతికడకు( దద్దయు వేడ్కన్‌. 147 
ప్రతిపదార్థం: వారిజ, దళ, లోచన= నీటినుండి పుట్టిన పద్మం (వారిజం) యొక్క రేకులవంటి కన్నులుకలది అయిన; 
రాజమాత= రాజుగారి తల్లి; నృప, నందన+అగు= రాజపుత్రి అయిన; దమయంతి కడకున్‌; అంతిపురమున= రాణివాసంలోని; 
వనితా నివహంబుతోడన్‌= (స్త్రీల సమూహంతో; తద్దయు= మిక్కిలి; వేడ్కన్‌= కుతూహలంతో; చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: పద్మదళాలవంటి కన్నులు గల రాజమాత అంతఃపురంలోని అంగనలను వెంటబెట్టుకొని రాజకుమారి 
దమయంతి దగ్గరకు మిక్కుటమైన కుతూహలంతో వచ్చింది. 


వ. ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతిం జూచి రాజమాత బ్రాహ్మణున కిట్లనియె; 
“నయ్యా! ఇది యెవ్వని కూంతు? రెవ్వని భార్య? యేమి కారణంబునం దనభర్తను బాంధవులనుం బాసి 
పుణ్యవ్రతంబులు సలుపుచున్నయది? నీ వె ట్లైణింగి? తిక్కోనులి నామం బేమి? యని యడిగిన సుదేవుం 
డిట్లనియె. 148 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; వచ్చి= అరుదెంచి; తమలో మాటలాడుచున్న= పరస్పరం సంభాషణ చేస్తున్న; బ్రాహ్మణుని; 
దమయంతిన్‌; చూచి; రాజమాత; (బ్రాహ్మణునకు; ఇట్టు+అనియె= ఈ విధంగా పలికింది; అయ్యా!= ఆర్యా!; ఇది= ఈమె; 
ఎవ్వని, కూంతురు= ఎవరి పుత్రిక?; ఎవ్వని భార్య?= ఎవరి పెండ్లాము?; ఏమి కారణంబునన్‌= ఏ కారణంచేత; తన భర్తను= 
తన పెనిమిటిని; బాంధవులనున్‌+పాసి= చుట్టాలను విడిచి; పుణ్యవ్రతంబులు= పవిత్రమైననోములు; సలుపుచున్న+అది= 
చేస్తున్నది; నీవు+ఎట్టు+ఎతింగితి(వి)= నీవు ఏవిధంగా తెలిసికొన్నావు?; ఈ+కోమలి= ఈ సుకుమారి; నామంబు+ఏమి= 
పేరేమిటి?; అని; అడిగిన; సుదేవుండు; ఇట్టు+అనియె. 

తాత్పర్యం: ఈ విధంగా దమయంతి, (బ్రాహ్మణుడు పరస్పరం మాటాడుతుండగా రాజమాత వచ్చి ఆ 

(బ్రాహ్మణుడితో “అయ్యా! ఈమె ఎవరికూతురు? ఎవరిభార్య? ఏకారణంవలన భర్తను, బంధువులను, ఎడబాసి 

పుణ్యప్రదమైన నోములు నోస్తున్నది? అసలు ఈమెసంగతి నీ కెట్టా తెలిసింది? ఈమె పేరేమిటి? అని అడుగగా 

సుదేవుడు ఇట్టా బదులు పలికాడు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధ్యాక్కర. 
'నలినాక్షి! యిది విదర్దేశుతనయ, పుణ్యశ్లోకు. డైన 
నలుదేవి దమయంతి సుమ్ము; విధి కారణమ్మున రాజ్య 
చలితుండై నిజనాథుం డరిగినం దోన చనియె; నవ్వార్త 
వెలయంగ విని వీరి రోయంబంచె భూవిభుండు బ్రాహ్మణుల. 149 


ప్రతిపదార్థం: నలిన+అక్షి!= పద్మాలవంటి కన్నులు కలదానా! (ఓ రాజమాతా!); ఇది= ఈమె; విదర్భ+ఈశు తనయ= 
విదర్భరాజు కూతురు; పుణ్య శ్లోకుడు+ఐన= పవిత్రమైన చరిత్ర కలవాడైన; నలుదేవి= నలుడియొక్క రాణి; దమయంతి, 
సుమ్ము; విధి, కారణమ్మునన్‌= దురదృష్టహేతువుచేత; రాజ్య చలితు(డు+ఐ= రాజ్య(భ్రష్టుండై; నిజ, నాథుండు= తనభర్త; 
అరిగినన్‌= వెళ్ళిపోగా; తోన= ఆతని వెనువెంటనే; చనియెన్‌= వెళ్ళింది; ఆ+వార్త= ఆ సమాచారం; వెలయంగ, విని= 
వ్యాపించగా విని; భూవిభుండు= రాజు; బ్రాహ్మణులన్‌= విప్రులను; వీరి= నలదమయంతులను; రోయన్‌+పంచెన్‌= వెదకటానికై 
పుత్తెంచాడు. 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులుగల ఓ రాజమాతా! ఈమె విదర్భరాజు పుత్రిక. నలమహారాజుదేవేరి. ఈమెయే 
దమయంతి సుమా! విధిపరిపాకంవలన నలుడు రాజ్యం పోగొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు, -ఈమె భర్తను అనుసరించింది. 
ఈ వార్త విని విదర్భప్రభువు వీరిని (నలదమయంతులను) వెదకటానికై బ్రాహ్మణులను పంపించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


వ. ఏనిందులకు వచ్చి, మీచేత సురక్షితయై యున్న యిక్కోనులిం జూచి, దీని భ్రూమధ్యంబునం బద్మప్రభంబై 
విభూత్యర్థంబుగా విధాతృనిర్మితం బైన పుణ్యలక్ష్మంబు పాంసుపటలచ్చన్నం బై యున్న నుపలక్షించి మారాజు 
పుత్తింగా నెటింగితి' ననిన సునంద శుద్దోదకంబుల దాని భ్రూమధ్యంబు గడిగిన నది విస్పష్టంబగుడు నందటు 
నాశ్చర్యం బంది; రంత. 150 


ప్రతిపదార్థం: ఏను+ఇందులకు, వచ్చి= నేను ఇచటికి వచ్చి; మీచేత; సురక్షిత+ఐ, ఉన్న= బాగుగా రక్షించబడిఉన్న; 
ఈ+కోమలిన్‌= ఈ సుకుమారిని; చూచి; దీని= ఈమెయొక్క; (్రూమధ్యంబునన్‌= కనుబొమల మధ్య; పద్మ, ప్రభంబు+ఐ= 
పద్మంయొక్క దీప్తికలదియె; విభూతి+అర్థంబుగా= సంపదకు సూచికగా; విధాతృ, నిర్మితంబు+అయిన= బ్రహ్మదేవుడిచేత 
సృష్టించబడిన; పుణ్యలక్ష్మంబు= సుకృత విశేషమైన పుట్టుమచ్చ; పాంసు, పటల, ఛన్నంబు+ఐ+ఉన్నన్‌= దుమ్ము కణాలచేత 
కప్పబడి ఉండగా; ఉపలక్షించి= అరసి, చూచి; మా, రాజపుత్రిన్‌+కాన్‌= మారాజు కుమారిగా; ఎటీంగితిన్‌= తెలిసికొన్నాను; 
అనినన్‌= అని చెప్పగా; సునంద; శుద్ద+ఉదకంబులన్‌= మంచినీళ్ళతో; దాని= ఆమెయొక్క; (భ్రూమధ్యంబు= కనుబొమల 
మధ్య ప్రదేశాన్ని; కడిగినన్‌= పరిశుభ్రం చేయగా; అది= ఆ పుట్టుమచ్చ; విస్పష్టంబు+అగుడు= సుస్పష్టంగా కనిపించగా; 
అందటున్‌; ఆశ్చర్యంబు+అందిరి= అచ్చెరువు పొందారు; అంత= అంతట. 


తాత్సర్యం: నేను ఇచటికి వచ్చి మీచేత కాపాడబడుతున్న ఈ కోమలి దమయంతిని చూచి ఈమె కనుబొమల 
మధ్య, ఐశ్వర్యప్రదమైన చిహ్నంగా (బ్రహ్మదేవుడు సృష్టించిన పుట్టుమచ్చ, దుమ్ముచేత కప్పబడి ఉండటం పరిశీలించి 
చూచి మా రాకుమారిగా గుర్తించగలిగాను'- అని సుదేవుడు చెప్పాడు. అంతట సునంద మంచినీళ్ళను తెప్పించి 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 251 


దమయంతి ముఖం కడుగగా, ఆమె నొసటిపై పద్మకాంతి గల పుట్టమచ్చ స్సుటంగా కనిపించింది. అందరు 
అప్పుడు ఆశ్చర్యం పొందారు. అంత. 


సీ, ఆనందభరితాత్మయై రాజమాత య । క్కనులాక్షి. బ్రీతితోం గౌంగిలించి 
కొని, “తల్లి! నీవు నా కూతుర; వేను నీ | జననియు.. బేరి దశార్ణరాజ 
తనయల; మదియు విదర్దేశు సతి యయ్యె; । నే వీరబాహున కింతి నైతి 
ననిన నయ్యవ్వకు నతివినయంబుతో । నలుదేవి మొక్కి సునంద నెత్తి 


ఆ. కొని, కరంబు నెమ్మి. గొన్నిదినంబు లం । దుండి యిట్టు లనియె నొక్కనాండు 
“దేవి! యిదియు నదియు ధృతి నాకు బుట్టిన । యిండ్లు; కడుసుఖంబ యిందు నందు. 151 


ప్రతిపదార్థం: ఆనంద, భరిత+ఆత్మ+ఐ= ఆనందంతో నిండిన ఆత్మకలదై; రాజమాత; ఆ+కమల+అక్షిన్‌= కమలాల వంటి 
కన్నులు కలదానిని, దమయంతిని; ప్రీతితోన్‌= ప్రేమతో; కౌంగిలించికొని= ఆలింగనం చేసికొని; తల్లి!= అమ్మా! (దమయంతీ!); 
నీవు; నా కూతురవు= నా కూతురివే సుమా!; ఏను, నీ, జననియున్‌= నేనూ నీ తల్లియు; పేర్మి= గౌరవంగల; దశార్ల, రాజ, 
తనయలము= దశార్ల రాజపుత్రికలం; అదియు= నీ తల్లియు; విదర్భేశు, సతి+అయ్యెన్‌= విదర్భరాజు భార్య అయింది; ఏన్‌= 
నేను; వీరబాహునకు+ఇంతిన్‌+ఐతిన్‌= వీరబాహుడి భార్యను అయ్యాను; అనినన్‌= అని చెప్పగా, ఆ+అవ్వకున్‌= ఆ సతికి; 
అతి, వినయంబుతోన్‌= మిక్కిలి అణకువతో; నలుదేవి= నలుడియొక్క భార్య (దమయంతి); (మొైక్కి= నమస్కరించి; 
సునందన్‌+ఎత్తికొని= సునందను లేవదీసి; కరంబు, నెమ్మిన్‌= మిక్కిలి ప్రీతితో; కొన్ని, దినంబులు= కొన్నినాళ్ళు; అందు+ఉండి= 
అచట ఉండి; ఒక్కనాండు= ఒక దినం; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది; దేవి!= రాజమాతా!; ఇదియున్‌= ఈ 
వీరబాహుపురం; అదియు= విదర్భయు; ధృతిన్‌= స్థిరంగా; నాకున్‌+పుట్టిన+ఇండ్లు= నాకు పుట్టిండ్లే; ఇందున్‌+అందు= ఇచట, 
అచట; కడు, సుఖంబు+అ= మిక్కిలి సుఖమే. 


తాత్పర్యం: రాజమాత ఆనందంతో నిండిన హృదయంతో దమయంతిని కౌగిలించుకొన్నది. పిమ్మట రాజమాత 
'తల్లీ! నీవూ నా కూతురవే సుమా! నేనూ, నీ తల్లీ దశార్లరాజు పుత్రికలం. నీ తల్లి విదర్భరాజు దేవేరి అయింది. 
నేను వీరబాహుడి సతిని అయ్యాను'- అని చెప్పగా దమయంతి ఆమె పాదాలకు నమస్కరించింది. తనకు 
నమస్కరించిన సునందను లేవనెత్తికొని లాలించింది. ఆ విధంగా నలుడిదేవి అయిన దమయంతి అక్కడ కొన్ని 
దినా లుండి, ఒకానొకనాడు రాజమాతతో దేవీ! ఈ పురమూ, విదర్భా నాకు పుట్టిండ్రే. ఇచట, అచట కూడా నాకు 
సమాన సౌఖ్యమే. 


వ. అయినను దల్లిదంద్రుల ననుజుల నాత్మజులం జూడ వేడుక యైనది; విదర్ణకుం బోయెద; నానతి' మ్మని 
కృతాంజలి యైన దమయంతి నతిస్నేహంబున సుబాహుజనని సుతప్రేషితబలంబుతో సువర్ణమణిమయ 
విమానోపమానయానంబున నునిచి పుచ్చిన. 152 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికిని; తల్లి దండ్రులన్‌= తల్లిని, తండ్రిని; అనుజులన్‌= సోదరులను; ఆత్మజులన్‌= 
కన్నబిడ్డలను; చూడ, వేడుక+ఐనది= చూడటానికి కుతూహలమైనది; విదర్భకున్‌+పోయెదన్‌= విదర్భకు వెళ్ళుతాను; 
ఆనతి+ఇమ్ము అనుజ్ఞ దయచేయుము; అని; కృత+అంజలి+ఐన= నమస్కృతి చేసినదైన; దమయంతిన్‌; అతి, స్నేహంబునన్‌= 
మిక్కిలి ప్రీతితో; సుబాహు, జనని= సుబాహుడి యొక్క తల్లి; సుత, (పేషిత, బలంబుతోన్‌= కొడుకు సమకూర్చిన భటులను 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోడిచ్చి; సువర్హ మణిమయ, విమాన+ఉపమాన, యానంబునన్‌= బంగారం మణులు పొదగబడిన విమానంతో సరిపోవు 
వాహనంలో; ఉనిచి పుచ్చినన్‌= ఎక్కించి పంపగా. 


తాత్సర్యం: అయినప్పటికి తల్లిదండ్రులను, సోదరులను, కన్నబిడ్డలను చూడాలని నాకు అనిపిస్తున్నది. విదర్భకు 
వెళ్ళుతాను. అనుజ్ఞ దయసేయుము” - అని నమస్కరించిన దమయంతిని మిక్కిలి ప్రీతితో ఆదరించి, రాజమాత 
తన కొడుకు సమకూర్చిన భటులతో, బంగారు మయమై నిండుగ మణులు పొదిగిన విమానంవంటి రథంపై 


పంపగా. 


దమయంతి నలు నెడంబాసి విదర్భాపురంబు సేరుట (సం. 3-66-22) 


ఉ. భామ విదర్భ కేగి తన బంధుజనంబులయొద్ద నుండియుం 
గోమలి దేహసౌఖ్యములకున్‌ వెలియై మలినార్ధవస్త్రమున్‌ 
భూమిరజంబు నంగమున( బొల్పగుచుండ(గ నుండె జీవిత 
స్వామి నిజేశు( జూచు దివసంబుల. గోరుచు సువ్రతంబుతోన్‌. 153 


ప్రతిపదార్థం: భామ=వనిత (దమయంతి); విదర్భకు+ఏంగి= విదర్భకు వెళ్ళి; తన, బంధు, జనంబుల+ఒద్దన్‌+ఉండియున్‌= 
తన చుట్టాల కడ ఉన్నప్పటికిని; కోమలి= సుకుమారి; దేహసౌఖ్యములకున్‌= శరీర సుఖాలకు; వెలి+ఐ= దూరంగా ఉండి; 
మలిన+అర్హ, వ(స్తమున్‌= మాసిన సగం చీరను; భూమి, రజంబున్‌= పుడమియొక్క దుమ్ము; అంగమునన్‌= దేహంపై; 
పొల్పు+అగుచుండంగన్‌= ఒప్పుతుండగా; జీవిత, స్వామి, నిజ+ఈశున్‌= జీవితానికి అధినేత అయిన తన భర్తను; చూచు, 
దివసంబులన్‌= చూచే రోజులనే; కోరుచున్‌= కాంక్షిస్తూ; సువ్రతంబుతోన్‌= గొప్ప దీక్షతో; ఉండెన్‌= నివసించింది. 


తాత్పర్యం: దమయంతి విదర్భకు వెళ్ళి, బంధువుల ఒద్ద ఉన్నప్పటికిని శరీరసౌఖ్యాలు త్యజించి, మాసిన సగం 
చీరనే ధరించి, దుమ్ము పేరుకొని పోయినా ఒప్పుతున్న శరీరంతో తన జీవితానికి అధినేత అయిన భర్తను చూచే 
రోజులకొరకు ఎదురుచూస్తూ దృఢదీక్షతో బ్రతికింది. 


వ. ఇట్లు భర్తృ వియోగాతురయై దమయంతి ప్రాణంబు భరియింపనోపక యొక్కనా. దేకాంతంబున. దన జనని 
కిట్లనియె. 154 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; భర, వియోగ+ఆతుర+ఐ= భర్తయొక్క ఎడబాటుచేత ఏర్పడిన ఉద్వేగం కలదై; 


దమయంతి; (ప్రాణంబు, భరియింపన్‌+ఓపక= అసువులు భరించలేక; ఒక్కనాండు= ఒకానొక దినం; తన, జననికి= తన 
తల్లికి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: ఈ విధంగా భర్తయొక్క ఎడబాటువలన కలిగిన ఉద్వేగంతో దమయంతి అసువులు భరించలేక 
ఒకానొకదినం రహస్యంగా తల్లితో ఇట్టా చెప్పింది. 
C9 FE 


క. “శోకాపనోది. బుణ్య । శ్లోకుని నలు రోయ( బనుపు శుభచరితు( దదా 
లోకనవిహీననై పర । లోకకృతావాస నగుదు లోకం బెటు(గన్‌'. 155 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 253 


ప్రతిపదార్థం: శోక+అపనోదిన్‌= దుఃఖం పోకార్చేవాడిని; పుణ్యశ్టోకుని= పవిత్రమైన చరిత్ర కలవాడిని; శుభ చరితున్‌= 
మంగళకరమైన స్వభావం కలవాడిని; నలున్‌= నలుడిని; రోయన్‌+పనుపు= వెదకటానికి పంపుము; తద్‌+ఆలోకన, విహీనను+ఐ= 
ఆతడిని చూడటానికి నోచనిదానినై; లోకంబు+ఎయుంగన్‌= జనులందరికి తెలిసేటట్టుగా; పర, లోక, కృత+ఆవాసన్‌+అగుదున్‌= 
పరలోకంలో చేయబడిన నివాసం కలదానిని అవుతాను. 


తాత్సర్యం: 'నా దుఃఖాన్ని పోగొట్టగల పుణ్యచరిత్రుడైన నలుడిని వెదకటానికై పంపుము. ఆతడిని చూడకుంటే 
నేను బహిరంగంగా ఈ లోకాన్ని వదలి పరలోకానికి వెళ్ళుతాను.' 


వ, అనిన నదియును గూంతు నబిప్రాయంబు బీమున కెలింగించిన, నాతండు నలుమార్గణంబున 
బుజుమార్గులయిన బ్రాహ్మణుల నియోగించినం, దన పతి నన్వేషింప నరుగు బ్రాహ్మణులకు దమయంతి 
యిట్లనియె. 156 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆదియును= ఆమెయు; కూ(తున్‌+అభి ప్రాయంబు= పుత్రికయొక్క ఉద్దేశం; భీమునకు= 
విదర్భరాజయిన భీముడికి; ఎటింగించినన్‌= తెలుపగా; ఆతండు= ఆ భీముడు; నలు, మార్గణంబునన్‌= నలుడిని వెదకటంలో; 
బుజు మార్గులు+అయిన= తిన్నని నడవడి కల; (బ్రాహ్మణులన్‌= విప్రులను; నియోగించినన్‌= పుత్తెంచగా; తన, పతిన్‌= 
తన భర్తను; అన్వేషింపన్‌+అరుగు= వెదకటానికి వెళ్ళే; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అని చెప్పగా, ఆమె తన కూతురి ఉద్దేశాన్ని భీమరాజుకు తెలిపింది. ఆతడు నలుడిని అన్వేషించటానికై 
సత్రవర్తన గల బ్రాహ్మణులను నియోగించాడు. తన పతిని వెదకటానికై వెళ్ళే బ్రాహ్మణులతో దమయంతి ఇట్లా 
చెప్పింది. 
ఆ. 'నైషధేశ్వరుండు నలు డిప్పు డసమర్గు(। డగుటం జేసి తన్ను నన్యు లెజుంగ 

కుండ నుండు(; గాన నురుసభాంతరముల । కరిగి యరిగి యిట్టు లనుడు మీరు. 157 
ప్రతిపదార్థం: నైషధ+-ఈశ్వరుండు= నిషధ దేశ (ప్రజలకు (ప్రభువు; నలుడు; ఇప్పుడు; అసమర్థుండు+అగుటన్‌+చేసి= 
సమర్ధుడు కాకపోవటంచేత- అంటే తన పదవిని కోలుపోయి నిషధ(ప్రభువుగా లేకుండటంచేత; తన్నున్‌= తనను; అన్యులు= 


ఇతరులు; ఎయుంగక+ఉండన్‌= తెలియకుండ; ఉండున్‌+కానన్‌= ఉంటాడు కాబట్టి; ఉరు, సభా+అంతరములకున్‌= గొప్ప 
కొలువుకూటాలకు; అరిగి+అరిగి= వెళ్ళి, వెళ్ళి; ఇట్టులు+అనుడు= ఇట్లా మీరు చెప్పండి. 


తాత్సర్యం: 'నిషధప్రజలకు రాజైన నలుడు (ప్రస్తుతం అసమర్భుడు. పదవిని కోలుపోయాడు. కాబట్టి ఇతరులు 
తనను గుర్తించకుండ అజ్ఞాతవాసం చేస్తూ ఉంటాడు. మీరు పలుదేశాలకు వెళ్ళినపుడు అచటి సభలలో ఈవిధంగా 


పలకండి. 


విశేషం: “అరిగి యరిగి” అనే ప్రయోగం వలన నలుడిని అన్వేషించటానికి బ్రాహ్మణులు పలు తావులకు వెళ్ళవలసి 


ఉంటుందన్న సూచన సుస్పష్టం. 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'నిత్యసత్యుండవు; నీ సతి వంచించి । దాని వస్తార్థంబు దథిగి నీకుం 
బరిధానముగ జేసి పాడియే పోవంగ? భార్య భర్తవ్యనాం బరంగు ధర్మ 

మది మిథ్య యయ్యె నీయందు; నీ కిట్టి ని । రయబుద్ది. జేకొనం దగునె? యట్టి 
సాధ్వికి. గరుణ6 బ్రసన్నుండ వగు మని । యెల్లచోం బలికిన నెవ్వందేనిం 


ఆ. బలుకు వడ(గ నోడి ప్రతివచనం బిచ్చు । నతండు నలుండుగా. బ్రియంబుతోడ 

నెటి(గి నన్ను నతని కెటింగించి తోడ్కొని । రండు; రానినాండు రం డెటింగి.' 158 
ప్రతిపదార్థం: నిత్యసత్యుండవు= ఎల్లప్పుడు సత్యసంధుడివైన వాడివి; నీ, సతిన్‌= నీభార్యను; వంచించి= మోసంచేసి; దాని 
వ(స్త+అర్హంబు= ఆమె సగం చీరను; తజిగి= చించి; నీకున్‌, పరిధానముగన్‌+చేసి= నీకు కట్టుపుట్టంగా చేసికొని; పాడియే 
పోవంగన్‌= పోవటం ధర్మమా?; భార్య= పెండ్లాం; భర్తవ్య= భరించబడేది; నాన్‌+పరంగు= అనబడేటటువంటి; ధర్మము+అది= 
ఆ ధర్మం; నీయందు= నీ పట్ట; మిథ్య+అయ్యెన్‌= అసత్యమయింది; నీకు+ఇట్టి, నిర్ణయ, బుద్దిన్‌= నీకు ఇటువంటి దయలేని 
కఠినవైఖరిని; చేకొనన్‌+తగునె= స్వీకరించతగునా?; అట్టి, సాధ్వికిన్‌= అటువంటి ఉత్తమురాలికి; కరుణన్‌= దయతో; 
ప్రసన్నుడవు+అగుము= అనుగ్రహం కలవాడివి కమ్ము; అని= అంటూ; ఎల్లచోన్‌= అన్నిచోట్లలో; పలికినన్‌= ప్రకటించగా; 
ఎవ్వడు+ఏనిన్‌= ఎవ్వడైనా; పలుకు+పడంగన్‌+ఓడి= మాట పడటానికి ఇష్టపడక; ప్రతివచనంబు+ఇచ్చున్‌= ఎదురు సమాధానం 
చెపుతాడో!; అతండు= ఎదురు చెప్పినవాడు; ప్రియంబుతోడన్‌= (పీతితో; నలుండు+కాన్‌+ఎణీ(గి= నలుడని గుర్తించి; 
నన్నున్‌+అతనికి+ఎతిగించి= నా విషయం అతడికి తెలిపి; తోడ్కొని రండు= అతడిని ఇచటికి తీసికొనిరండు; రాని, 
నాండు= అతడు ఇచటికి రాకున్నట్లయితే; ఎజీంగి= తెలిసికొని; రండు= తిరిగిరండు. 


తాత్సర్యం: “నీవు నిత్యసత్యవ్రతుడివి. నీ భార్యను మోసంచేసి ఆమెచీరను సగం చింపి నీవు కట్టుబట్టగా చేసికొని 
పోవటం న్యాయమా? భరించబడేది భార్య అని కదా ధర్మం. ఆ ధర్మం నీపట్ల అసత్యమైనదిగదా! నీవు ఇటువంటి 
దయలేని కఠినమైన బుద్ధిని అవలంబించ తగునా? అటువంటి పతివ్రతాశిరోమణి పట్ల అనుగ్రహం చూపుము” 
- అని అన్ని చోట్ల పలుకండి. ఎవరు ఆ మాటలు విని రోషం చెంది ఎదురు సమాధానం చెపుతాడో అటువంటివాడిని 
పియమార నలుడిగా గుర్తించి, అతడికి నా విషయం తెలిపి, ఇచటికి తోడ్కొని రండి. ఒకవేళ అతడు ఇచటికి 
రాకుంటే అతడిని గుర్తుపెట్టుకొని మీరు తిరిగి రండి”. 


వ. అని పంచినం, బనిపూని బ్రాహ్మణులు దమయంతి కటిపిన పలుకు లెల్ల సభలం బలికి యెందునుం గానక 
వచ్చి; రందు( బర్జాదుం డను బ్రాహ్మణుండు దమయంతి కిట్లనియె; 'నే నయోధ్య కరిగి నీ కజిపిన పలుకు 
లెల్ల బుతుపర్జ్ణుసభం బలికిన నొక్కపురుషుండు కుటుచ చేతులవాండు బుతుపర్జునొద్ద నూబుగద్యాణంబుల 
జీవితంబువాండు శీఘ్రయానకుశలుండు సూదక్రియానిపుణుండు విరూపాంగుండు బాహుకుం డను నశ్వ 
శిక్షకుండు విని, నన్ను నేకతంబ కనుంగొని వెలవెల నగుచు దీర్ణనిశ్వాసపురస్సరుండై యిట్లనియె.1 59 

ప్రతిపదార్థం: అని= అంటూ; పంచినన్‌= నియోగించగా, పనిపూని= కార్యభారం వహించి; (బ్రాహ్మణులు= విప్రులు; 

దమయంతి, కటిపిన= దమయంతి చెప్పిన; పలుకులు= మాటలు; ఎల్ల, సభలన్‌, పలికి= అన్ని సభలలో భాషించి; ఎందునున్‌, 


కానక, వచ్చిరి= (నలుడిని) ఎచ్చటను చూడలేక తిరిగి వచ్చారు; అందున్‌= ఆ బ్రాహ్మణులలో; పర్ణాదుండు+అను బ్రాహ్మణుండు= 
పర్జాదుడనే విప్రుడు; దమయంతికి; ఇట్టు+అనియె= ఈవిధంగా చెప్పాడు; ఏను= నేను; అయోధ్యకు; అరిగి= వెళ్ళి; నీ, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 255 


కబిపిన, పలుకులు+ఎల్ల= నీవు నేర్పిన మాటలన్నియు; బుతుపర్జ్హు సభన్‌= బుతుపర్గుడి కొలువుకూటంలో; పలికినన్‌= 
మాటాడగా; ఒక్క పురుషుండు= ఒక మగవాడు; కుజుచ చేతులవా(డు= పొట్టి చేతులు కలవాడు; బుతు, పర్గు+ఒద్ద= 
బుతుపర్హుడి దగ్గర; నూజు గద్యాణంబుల, జీవితంబు, వాండు= వందగద్యాణాలను జీతంగా పొందేవాడు; (జీవితంబు అనే 
పదానికి జీతంబు అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో కానవస్తున్నది. జీవితం యొక్క రూపాంతరమే జీతం); శీఘ్రయాన 
కుశలుండు= వేగంగా ప్రయాణం చేయటంలో నేర్పరి; సూదక్రియా నిపుణుండు= వంటలు చేయటంలో నేర్పు కలవాడు; 
విరూప+అంగుండు= వికృతమైన ఆకృతి కలవాడు; బాహుకుండు+అను= బాహుకుడనే పేరుకలవాడు; అశ్యశిక్షకుండు= 
గుర్రాలకు శిక్షణ ఇచ్చేవాడు; విని= ఆలకించి; నన్నున్‌+ఏకతంబు+అ, కనుంగొని= నన్ను రహస్యంగా కలిసికొని; 
వెలువెలన్‌+అగుచు= తెల్లబోతూ; దీర్హనిశ్వాస పురస్ఫరుండు+ఐ= నిట్టూర్పులు ముందుగా (ప్రసరింపచేస్తున్నవాడై; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని నియోగించగా, కర్తవ్యభారాన్ని పూని బ్రాహ్మణులు దమయంతి చెప్పిన మాటలు సకల సభలలో 
పలికి ఎచ్చటనూ నలుడిని కానక తిరిగి వచ్చారు. కాని, వారిలో పర్గాదుడు అనే విప్రుడు దమయంతికి ఈ విధంగా 
చెప్పాడు: నేను అయోధ్యకు వెళ్ళి అచట బుతుపర్షుడి సభలో నీవు నేర్పిన మాటలు పలికాను. ఒకడు కురూపి, 
కురుచ చేతులవాడు, బుతుపర్లుడి దగ్గర వంద గద్యాణాల వేతనంతో పనిచేసే సేవకుడు, వంటలు చేయటంలో 
నేర్పు కలవాడు, వేగంగా ప్రయాణం చేయటంలో నేర్పు కలవాడు, బాహుకుడు అనే గుర్రాల శిక్షకుడు నా మాటలు 
విని, నన్ను రహస్యంగా కలిసికొని వేడినిట్టూర్పులు వెదజల్లుతూ ఈ విధంగా పలికాడు. 


ఆ. “పురుషునందు దోషపుంజంబు గలిగిన । నెలి(గి యెద సహించునేని భార్య 

పురుషునం దభీష్టభోగంబు, దేహాంత | రంబునందు ధర్మరతియు6 బడయు.” 160 
ప్రతిపదార్థం: పురుషునందు= మగనిలో; దోషపుంజంబు= తప్పులు పెక్కు; కలిగినన్‌= ఉన్నప్పటికీ; ఎటింగి= తెలిసికూడ; 
ఎదన్‌= హృదయంలో; సహించును+ఏని= ఓర్చుకొన్నట్లయితే; భార్య= ఆపెండ్లం; పురుషునందు= మగడియందు; అభీష్టభోగంబు= 
తాను కోరుకొన్న సౌఖ్యం; దేహ+అంతరంబు+అందున్‌= వేరొక జన్మలో; ధర్మరతియున్‌= ధర్మంపై (ప్రీతిని; పడయున్‌= 
పొందగలదు. 


తాత్సర్యం: మగడియందు తప్పు లుంటే తెలిసి ఉండికూడ సైరించే భార్య ఎప్పటికైనా ఇహలోకంలో భర్త నుండి 
తాను కోరిన సౌఖ్యం పొందుతుంది. అట్లాగే ఆ పుణ్యంవలన మరుజన్మలో ధర్మంపట్ల పతిని పొందగలదు.” 


వ. అని యొందెద్దియుం బలుకక తన నివాసంబునకుం బోయె' నని చెప్పిన విని, దమయంతి పెద్దయుం 
బ్రొద్దు చింతించి 'నలుండు గానివాండు ప్రతివచనం బేల యిచ్చు? నింకను వలను గల వారలం బంచి 
యాతని నిమ్ముగా నెబుంగవలయు' నని నిజజనని యనుమతంబున సుదేవు రావించి వాని కిట్లనియె.1 61 


ప్రతిపదార్థం: అని; ఒండు+ఎద్దియున్‌+పలుకక= వేరే ఏదియు మాట్టాడక; తన నివాసంబునకున్‌+పోయెన్‌= తాను నివసించే 
చోటికి వెళ్ళాడు; అని; చెప్పిన; విని; దమయంతి; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి; నలుండు, కాని, 
వాండు= నలుడు కాక వేరొకడు; ప్రతివచనంబు= సమాధానం; ఏల+ఇచ్చున్‌?= ఎందుకు ఇస్తాడు?; ఇంకను; వలను+ 
కలవారలన్‌+పంచి= వీలైన వారిని పుత్తెంచి; ఆతనిన్‌= ఆ (ప్రత్యుత్తరం ఇచ్చిన వాడిని; ఇమ్ముగాన్‌= పరిపూర్ణంగా; 
ఎయుంగవలయున్‌= తెలిసికొనాలి; అని; నిజ, జనని= తన తల్లి; అనుమతంబున= అంగీకృతితో; సుదేవు, రావించి= 
సుదేవుడిని రప్పించి; వానికి= ఆతడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని మాత్రమే చెప్పి, తదుపరి మౌనం వహించి అతడు తన నివాసానికి వెళ్ళాడు" - అని చెప్పగా 
విని దమయంతి చాలసేపు ఆలోచించి “అతడు నలుడు కాని పక్షంలో ఎందుకు ఎదురు సమాధానం చెప్పుతాడు? 
ఇంకను వీలైనవాళ్ళను పంపించి ఆతడి సంగతిని సంపూర్ణంగా తెలిసికొనవలసి ఉన్నది' అని తల్లి అనుమతితో 
సుదేవుడిని రావించి అతడితో ఇట్లా చెప్పింది. 


క. 'న న్నెటింగి తెచ్చినట్లు జ । గన్నుతు నలు నెటింగి తెమ్ము కౌశలమున వి 
ద్వన్నుత! సర్వసుగుణసం । పన్నుండవు నీవ బుద్ది. బరికింపంగన్‌. 162 


ప్రతిపదార్థం: నన్ను+ఎజింగి, తెచ్చినట్టు= నన్ను గుర్తించి తెచ్చినట్టుగానే; జగత్‌+నుతున్‌= జగత్తుచేత స్తుతించబడిన; 
నలున్‌= నలుడిని; కౌశలమునన్‌= సామర్థ్యంతో; ఎజింగి తెమ్ము= గుర్తించి తీసికొని రమ్ము; విద్వత్‌+నుత!= పండితులచేత 
కీర్తించబడినవాడా!; బుద్దిన్‌+పరికింపంగన్‌= మెదడుతో ఆలోచించి చూస్తే; నీవు+అ=నీవే; సర్వసుగుణసంపన్నుండవు= సకల 


సద్గుణాల సంపద కలవాడివి. 


తాత్పర్యం: 'విద్యాంసులచేత కీర్తించబడిన ఓ సుదేవా! బుద్దితో ఆలోచిస్తే నీవే సకల సద్గుణాల సంపద కలవాడివి. 
నీవు నన్ను గుర్తించి తెచ్చావు కదా! అట్టే లోకులచేత ప్రశంసించబడే నలమహారాజును కూడ వెదకి నేర్పుగ గుర్తించి 
తీసికొనిరము న 


క, అరుగు మయోధ్యకు దేశాం । తర విపుండవై; రవిప్రతాపోన్నతు ను 
త్తరకోసలేంద్రు నుర్వీ । శ్వరు( గనం జను మనఘు నమరసము బుతుపర్షున్‌. 163 


ప్రతిపదార్థం: దేశ+అంతర, విప్రుండవు+ఐ= మరొకదేశానికి చెందిన (బ్రాహ్మణుడివిగా; అయోధ్యకున్‌= అయోధ్యాపురికి; 
అరుగుము= వెళ్ళుము; ఉత్తర కోసల+ఇం(ద్రున్‌= ఉత్తర కోసల దేశానికి రాజును; ఉర్వీ+ఈశ్వరున్‌= భూపతిని; రవి, 
ప్రతాప+ఉన్నతున్‌= సూర్యుడి వంటి ప్రతాపంచేత గొప్పవాడిని; అనఘున్‌= పాపరహితుడిని; అమరసమున్‌= దేవతలవంటివాడిని; 
బుతుపర్జున్‌= బుతుపర్గుడిని; కనన్‌= చూడటానికి; చను= వెళ్ళుము. 


తాత్సర్యం: ఓ సుదేవా! నీవు అయోధ్యకు విదేశవిప్రుడివలె వెళ్ళుము. వెళ్ళి ఉత్తరకోసలపతి, సూర్యుడి వంటి 
ప్రతాపంచేత ఉన్నతుడు, పుణ్యాత్ముడు, దేవతలతో సమానుడు అయిన బుతుపర్జ్హుడిని దర్శించుము. 

విశేషం: ఉస్మానియా విశ్వవిద్యాలయ సంశోధిత ముద్రిత ప్రతిలో - పై పద్యం ఉత్తరార్హంలో 'ఉత్తరకోసలేశు భాంగాసరినింగను 
మనఘు నమరసము” అనే పాఠం ఉన్నది. అందులోని 'భాంగాసరి' - అనే పదానికి 'భాంగస్వరి, 'భాంగాసురి'- అనే 
పాఠభేదాలు కూడ కనబడుతున్నాయి. కాని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిలో పాఠాంతరంగా ఇవ్వబడిన (ప్రస్తుత పాఠం 
అర్జప్రసన్నతకు తోడ్పడేదైనందున ఇందులో (ప్రధానపాఠంగా స్వీకరించటం జరిగింది. 


వ. “మణి విదర్థావిభుం డగు భీముండు నలు రోయం బంచి, యెందునుం గానక యింకను దమయంతికి. 
బునఃస్వయంవరంబు రచియింపంబోయిన, నందులకు భూవలయంబునం గల రాజులెల్లను బోయెదోరని 
యతిత్వరితంబుగా బుతుపర్జునకుం జెప్పు' మని పంచిన సుదేవుం డయోధ్యానగరంబునకుం బోయి 
బుతుపర్జుం గాంచి 'విదర్భాపురంబున దమయంతీ ద్వితీయ స్వయంవరం బెల్లియె యయ్యెడు' నని చెప్పిన 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 257 


విని బుతుపర్ణుండు బాహుకుం జూచి “నాకు దమయంతీ స్వయంవరంబు( జూడ నొక్క నాంటన విదర్ణకుం 
బోవలయు నీ యశ్వశిక్షానైపుణ్యంబు. బ్రకాశింపు' మనవుడు 'నట్ల చేయుదు నని నలుండు దన మనంబున 
దుఃఖించి. 164 


ప్రతిపదార్థం: మణి= అదియునుగాక; విదర్భా, విభుండు+అగు= విదర్భ రాజైన; భీముండు= భీముడు; నలున్‌=నలుడిని; 
రోయన్‌+పంచి= వెదకటానికి పుత్తెంచి; ఎందునున్‌+కానక= ఎచటను అతడు కనిపించక పోవటంచేత; ఇంకను= తదుపరి; 
దమయంతికిన్‌= దమయంతి కొరకు; పునః స్వయంవరంబు= తిరిగి స్వయంవరం; రచియింపన్‌+పోయినన్‌= ఏర్పాటు 
చేయటానికి పూనగా; అందులకు= ఆ దమయంతీ ద్వితీయ స్వయంవరానికి; భూవలయంబునన్‌+కల= భూమండలంలో 
గల; రాజులు+ఎల్లను= రాజులందరును; పోయెదరు= వెళ్ళుతారు; అని= అని చెప్పి; అతి, త్వరితంబుగాన్‌= మిక్కిలి 
వేగంగా; బుతుపర్గునకున్‌= బుతుపర్గుడికి; చెప్పుము= చెప్పేది; అని= అంటూ; పంచిన= నియోగించగా; సుదేవుండు= 
సుదేవుడు; అయోధ్యానగరంబునకున్‌+పోయి= అయోధ్యాపురికి వెళ్ళి; బుతుపర్లున్‌+కాంచి= బుతుపర్జ్హుడిని చూచి; 
విదర్భాపురంబునన్‌= విదర్భానగరంలో; దమయంతీ, ద్వితీయ, స్వయంవరంబు= దమయంతియొక్క రెండవ స్వయంవరం; 
ఎల్లియె(ఎల్లి+ఎ)= రేపే; అయ్యెడున్‌= జరుగుతుంది; అని, చెప్పిన; విని; బుతుపర్జుండు; బాహుకున్‌+చూచి= బాహుకుడిని 
చూచి; నాకు; దమయంతీ, స్వయంవరంబున్‌= దమయంతీ స్వయంవరాన్ని; చూడన్‌= చూడటానికి; ఒక్కనా(టను+అ= ఒక్క 
దినంలోపలే; విదర్భకున్‌+పోవలయున్‌= విదర్భకు వెళ్ళాలి; నీ, అశ్వ, శిక్షా, నైపుణ్యంబున్‌= గుర్రాలను నడిపే నీ నేర్చరితనాన్ని; 
ప్రకాశింపుము= వెలుగొందజేయుము; అనవుడున్‌= అని చెప్పగా; అట్ట+చేయుదును+అని= అట్టే చేస్తానని చెప్పి; నలుండు= 
నలుడు; తన, మనంబునన్‌= తనమనస్సులో; దుఃఖించి= పరితపించి. 


తాత్సర్యం: అంతేగాక, విదర్భ ప్రభువు భీముడు నలుడిని అన్వేషించటానికై పలువురిని పుత్తెంచి, ఎక్కడా ఆతడి 
జాడను తెలియజాలక, దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడనిన్నీ, అందుకు భూమండలంలోని 
రాజులందరూ వస్తున్నారనిన్నీ మిక్కిలి శీఘ్రంగా బుతుపర్గుడికి చెప్పుము'- అని దమయంతి చెప్పి పంపించింది. 
సుదేవుడు అంతట అయోధ్యాపురి చేరి బుతుపర్జుడిని సందర్శించి విదర్భానగరాన దమయంతీ ద్వితీయస్వయంవరం 
మరునాడు జరుగుతుందని చెప్పాడు. బుతుపర్గుడు అంతట బాహుకుడిని పిలిచి నాకు దమయంతీ స్వయంవరం 
చూడాలని ఉన్నది. అయితే, ఒక దినంలో మనం విదర్భ చేరవలసి ఉన్నది. నీ అశ్వశిక్షా చాతుర్యం వెలుగొందచేయుము” 
అని చెప్పగా బాహుకుడు అట్లాగే చేస్తానని చెప్పి, తన మనస్సులో మిక్కిలి పరితపించాడు. 
ఆ.  'అడవిం దన్ను! బాసి యరిగిన నలిగి కా । కున్నె యిట్లు సేయ నువిద గడా; 

నెట్లయేని( గూర్తు రింతులు మా కని । విశ్వసించువారు వెడంగు లెందు. 165 
ప్రతిపదార్థం: అడవిన్‌= అడవిలో; తన్నున్‌+పాసి+అరిగినన్‌= తనను ఎడబాసి వెళ్ళటంచేత; అలిగి, కాకున్నె= కోపగించుకొనటం 
వల్లనే కదా!; ఉవిద= ఇంతి (దమయంతి); ఇట్టు= ఈ విధంగా; (అంటే రెండవ స్వయంవరానికి పాల్పడటం); చేయన్‌= 


చేయటానికి; కడగౌన్‌= పూనింది; ఎట్టు+అ+ఏనిన్‌= ఏవిధంగానైనను; ఇంతులు= ఆడువారు; మాకు= మమ్ము; కూర్తురు= 
(ప్రేమిస్తూ ఉంటారు; అని; విశ్వసించువారు= నమ్మేవారు; ఎందున్‌= ఎచటనైనను; వెడంగులు= వెర్రివారు (వివేకం లేనివారు). 


తాత్సర్యం: “ఆనాడు అడవిలో ఎడబాసి వెళ్ళాను- అనే కదా ఆమె నాపై కోపం పూనింది. లేకుంటే ఈ విధంగా 
మళ్ళీ రెండవస్వయంవరానికి పూనుకొంటుందా? తా మేమి చేసినా తమనే వనితలు ప్రేమిస్తూ ఉంటారని నమ్మే 
పురుషులు అవివేకులు”. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఇది దమయంతిని గురించిన నలుడి అనుభూతి. దాన్ని నలుడు పురుషలోకానికి స్రీ జాతికి 
అన్వయించాడు. దమయంతి ఇంగితజ్ఞానం అద్భుతమైనది. ఆత్మాభిమానధురంధరుడైన నలుడి హృదయాన్ని కదలించగల 
శక్తి ద్వితీయ స్వయంవరవార్తకు మాత్రమే కలదని గుర్తించిన ఇంగితజ్ఞారాలు దమయంతి. 


ఆ. సాధ్వి నాకు(గూర్లు సంతతి గలయది । చెలువ యిట్టు లేల చేయు? నైన 
నెబుగవలయు దీని నే బుతుపర్జుతోం । బోదు' నని నలుండు బుద్ది. దలంచి. 166 


ప్రతిపదార్థం: సాధ్వి= సతీమణి అయిన దమయంతి; నాకున్‌+కూర్చు, సంతతి, కల+అది= నాపై అనురాగం గల బిడ్డలు 
కలది; చెలువ= మగువ (దమయంతి); ఇట్టులు+ఏల, చేయున్‌= ఈ విధంగా ఎందుకు చేస్తుంది? (అంటే ఎందుకు రెండవ 
స్వయంవరానికి పాల్పడుతుంది?); ఐనన్‌= అయినప్పటికిని; దీనిన్‌= ఈ విషయాన్ని; ఎజుంగవలయున్‌= అరసి తెలిసికోవలసి 
ఉన్నది; ఏన్‌= నేను; బుతుపర్జుతోన్‌+పోదున్‌= బుతుపర్గుడితో వెళ్ళుతాను; అని= అంటూ; నలుండు= నలుడు; బుద్దిన్‌= 
మనస్సులో; తలంచి= ఆలోచించి. 


తాత్సర్యం: నలుడు తనలో తాను ఇట్లా తర్కించుకొన్నాడు- “దమయంతి పతివ్రతాతిలకం. నాపట్ల అనురాగం 
గల బిడ్డలు ఉన్నారు ఆమెకు! ఆమె ఈ విధంగా రెండవ స్వయంవరానికి పాల్పడుతుందా? ఇది పరిశీలించవలసిన 
అంశం. కాబట్టి, నేను బుతుపర్గుడితో విదర్భకు వెళ్ళి సర్వం తెలుసుకొని వస్తాను. 


వ. తొల్లి వార్‌ష్టేయుండు దెచ్చిన తన రథంబునందు నిజహయంబుల నాలక్ష్యమాణ శుభలక్షణంబులు 
మనోవాయు వేగంబులు నైన వానిం బూన్చికొని వచ్చిన, బుతుపర్జ్ణుం డా రథంబెక్కునప్పుడు హయంబులు 
మొగ్గినం జూచి 'యప్పేదగుట్టింబు లతిదూరం బెట్లు పోవనోపు? నొండు గుట్టింబులం బూన్సు' మనిన 
బాహుకుం డిట్లనియె. 167 


ప్రతిపదార్థం: తాల్లి= మునుపు; వార్‌ష్టేయుండు= వార్‌స్టేయుడు (నలుడి సారథిగా పని చేసినవాడు, ప్రస్తుతం బుతుపర్గుడి 
కొలువులో కుదురుకొన్నవాడు); తెచ్చిన= తీసికొని వచ్చిన; తన రథంబునందు= తనతేరుకు; ఆలక్ష్యమాణ, శుభలక్షణంబులు= 
మంచి లక్షణాలు కలిగి ఒప్పుతున్నట్టివి; మనస్‌+వాయు, వేగంబులు= మనోవేగం, వాయువేగం కలిగినట్టివి; ఐనవానిన్‌= 
అయినవాటిని; నిజ హయంబులన్‌= తన గుర్రాలను; పూన్న్చికొని వచ్చిన= రథానికి కట్టుకొని రాగా; బుతుపర్గుండు; ఆ, 
రథంబు+ఎక్కునప్పుడు= ఆ తేరును అధిరోహించేటప్పుడు; హయంబులు= గుర్రాలు; యొగ్గినన్‌+చూచి= కొంచెం వంగటం 
గమనించి; ఆ+పేద, గుజ్జంబులు= ఆ బడుగు గుర్రాలు; అతి దూరంబు= ఎక్కువ దూరం; ఎట్టు, పోవన్‌+ఓపున్‌?= 
ఏవిధంగా పోజాలుతాయి?; ఒండు, గుజ్బంబులన్‌+పూన్సుము= వేరు గుర్రాలు తెచ్చి రథానికి కట్టుము; అనినన్‌= అని అనగా 
బాహుకుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా బదులు పలికాడు. 


తాత్సర్యం: బాహుకుడు (నలుడు) ఇదివరలో వార్‌స్టేయుడు అయోధ్యకు తెచ్చి ఉంచిన తన రథానికి, మనోవేగం, 
వాయువేగం, సమస్త శుభలక్షణాలు గల తన గుర్రాలను కట్టి రథాన్నితెచ్చాడు. బుతుపర్షుడు ఆ రథాన్ని ఎక్కుతుండగా 
ఆ గుర్రాలు కొంచెం (క్రిందికి మొగ్గాయి. బుతుపర్గ్షుడు అది చూచి బాహుకుడితో “ఈ బడుగు గుర్రాలు 
అంతదూరం ఎట్టా పోగలుగుతాయి? వేరే గుర్రాలను పూన్ఫుము' అని అదేశించాడు. అప్పుడు బాహుకుడు ఇట్టా 
బదులు పలికాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 2509 


కు 'అవనీశ! యీ హయంబులు । పవనగతిం బజిచు. బ్రొద్దువడకుండంగ నేం 
డ విదర్దకు' ననవుడు విని । కువలయపతి మెచ్చి బాహుకున కి ట్లనియెన్‌. 168 


ప్రతిపదార్థం: అవనీ+ఈశ!= భూమికి ఈశ్వరుడివంటివాడా, అంటే-ఓ మహారాజా! ఈ హయంబులు= ఈ గుర్రాలు; 
నేంయ+అ= ఈ దినాననే; విదర్భకున్‌= విదర్భా పట్టణానికి; (ప్రొద్దు+పడకుండ(గన్‌= సూర్యాస్తమయం కాకుండానే; పవనగతిన్‌= 
వాయువేగంతో; పజచున్‌= పరుగెత్తుతాయి; అనవుడు= అని చెప్పగా; విని= ఆలకించి; కువలయపతి= భూభర్త అయిన 
మహారాజు; మెచ్చి= అభినందించి; బాహుకునకున్‌= బాహుకుడితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ఓ రాజా! ఈ గుర్రాలు వాయువేగంతో పరుగెత్తుతాయి. (ప్రొద్దు (క్రుంకే లోపలే విదర్భకు చేరేటట్లు 
చేస్తాయి'- అని బాహుకుడు అన్నాడు. అతడి మాటలకు మెచ్చుకొని బుతుపర్గుడు ఇట్లా పలికాడు. 


వ. “అట్లయిన నీ హయతత్త్వకౌశలం బెటింగి నీకు నభిమతం బొనరింతు' నని రథం బెక్కి బాహుక వార్‌ష్టేయ 
సహితుం డయి యరుగువాండు. 169 


తాత్పర్యం: 'ఆ విధంగా నేడే (ప్రొద్దుక్రుంకే లోపల విదర్భ చేరగలిగితే నీకు గుర్రాల స్వభావం తెలిసికోవటంలో, 
వాటికి శిక్షనివ్వటంలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించి నీవుకోరింది ఇస్తాను” అని చెప్పి బాహుకుడితో వార్‌స్టేయుడితో 
కలిసి బుతుపర్షుడు పయనించాడు. 


మధ్యాక్కర. 
ఎదురను దవ్వుల( జూచిన పొడవు లెల్లం దత్‌క్షణమ 
కదియంగా, నవ్వి యెంతయును దవ్వయి కనంబడ. బిజుంద 
“నిది దినేశ్వరు రథమో! యనూరు6దో! యితం డంచు నపుడు 
హృదయమునను గడు విస్మయం బంది నిక్ష్వాకుకులు(డు. 170 


ప్రతిపదార్థం: ఎదురను= ఎదురుగా; దవ్వులన్‌= దూరంగా; చూచిన= కనిపించిన; పొడవులు+ఎల్లన్‌= రూపాలన్నీ; (తద్‌,) 
క్షణము+అ= ఆ క్షణంలోనే; కదియంగాన్‌= సమీపించగా; అవ్వి= అవి; ఎంతయును; దవ్వు+అయి= దూరమై; పిణుందన్‌= 
వెనుకగా; కనన్‌+పడన్‌= కనిపించగా; ఇది= ఈ తేరు; దిన+-ఈశ్వరు= సూర్యుడియొక్క; రథమో= తేరో?; ఇతండు= ఈ 
బాహుకుడు; అనూరు(డో= సూర్యుడి రథసారథి అయిన అనూరుడో?; అంచున్‌= అంటూ; అపుడు; హృదయమునను= 
మనస్సులో; ఇక్ష్వాకు, కులుండు= ఇక్ష్యాకుకులంలో పుట్టిన బుతుపర్హుడు; కడు= మిక్కిలి; విస్మయంబు+అందెన్‌= ఆశ్చర్యం 
పొందాడు. 


తాత్సర్యం: ఎదురుగా సుదూరంలో కనిపించిన రూపాలు ఆ క్షణంలోనే దగ్గరగా కనిపించి, వెనువెంటనే వెనుకగా 
మిక్కిలి దూరంలో కనిపించేవి. బుతుపర్జ్హుడు “ఇది సూర్యుడి రథమా? ఈ రథసారథి బాహుకుడా, అనూరుడా?” 
అని తన మనస్సులో మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. 


విశేషం: ఇది రథవేగవర్లనం. దీనిని కాళిదాసమహాకవి వ్రాసిన అభిజ్ఞానశాకుంతలంలోని రథవేగవర్లనతో సరిపోల్చి చూడండి. 
వృత్తలక్షణానికి ఈ ఆశ్వాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. వార్‌ష్టేయుండును బాహుకురథంబు గడపునేర్పున కచ్చెరువడి యాత్మగతంబున. 171 


తాత్సర్యం: వార్‌ష్టేయుడు కూడా బాహుకుడు రథాన్ని నడిపే నైపుణ్యానికి ఆశ్చర్యపడి, మనస్సులో (ఇట్టా 
అనుకొన్నాడు) 


కు 'ఈతండు శాలిహోత్రుండొ! | మాతలియో! నలుండొ యొరులు మానవులు జవో 
పేతముగ నిట్లు రథహయ । నీతి యెటుంగుదురె? ధారుణీవలయమునన్‌. 172 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ బాహుకుడు; శాలిహోత్రుండొ= అశ్చశాస్త రచయితయైన శాలిహోత్ర మహర్షియో; మాతలియో!= 
దేవేంద్రుడి రథసారథి అయిన మాతలియో!; నలుండొ!; మానవులు, ఒరులు= మానవులు ఇంకెవ్వరు; ఇట్టు= ఈ విధంగా; 
జవ+ఉపేతముగన్‌= వేగంతో కూడినట్టు; రథ, హయనీతి= తేరులయొక్క, గుర్రాలయొక్క స్వభావపాటవ పద్దతులు; ధారుణి; 
వలయమునన్‌= భూమండలంలో; ఎజుంగుదురె?= తెలిసి ఉన్నారా? 


తాత్సర్యం: “ఈ బాహుకుడు అశ్యశా(స్త్రకర్త్షయెన శాలిహోత్ర మునీంద్రుడా? దేవేంద్రుడి రథసారథి అయిన 
మాతలియా? లేక నలుడా? తదితర మానవులు ఇంత శక్తిమంతంగా ఈ భూలోకంలో రథాలను గురించిన, 
గుర్రాలను గురించిన దర్శనజ్ఞానం కలవారు ఉన్నారా? 


వ. వయోవిద్యావైభవంబుల నితండు నలుంబోలియు వికృతరూపధరుం డయిన కారణం బేమియొ? 
మహాపురుషులు దైవనియుక్తులై ప్రచ్చన్నవృత్తి నుండుదురు; వారి నెబుంగంబోలునె?” యనుచు. జనునప్పుడు 


వయా బి 


బుతుపర్గుండు దన యుత్తరీయంబు జారి భూతలంబుపయిం బడిన మలంగి చూచి 'బాహుకా! 
వార్‌ష్టేయుండు వోయి యుత్తరీయంబు దెచ్చునంతకు రథగమనం బించుక మందంబు సేయు మనిన 
బాహుకుండును “నయ్యా! నీ యుత్తరీయంబు వడినయెడ యిశచ్లోటికి నొక్క యోజనంబు గలదు; దాని 
వార్‌ష్టేయుం డెట్లు దే నేర్చు? నని రథగమనవేగమాహాత్మ్యంబు సెప్పుచు ననేకదేశంబులు గడచి చని యొక్క 
యెడ నగణ్యపర్ణఫ లశాఖాలంకృతంబైన విభీతకవృక్షంబు గని; రంత బుతుపర్గుండు బాహుకున 
కిట్లనియె. 173 


ప్రతిపదార్థం: వయో, విద్యా వైభవంబులన్‌= వయస్సుకు, జ్ఞాన నైపుణ్యానికి సంబంధించిన గొప్పతనంలో; ఇతండు= ఈ 
బాహుకుడు; నలున్‌+పోలియు= నలుడిని పోలి ఉన్నప్పటికిని; వికృత, రూప, ధరుండు+ఐన= వికారరూపాన్ని ధరించినవాడు 
కావటానికి; కారణంబు+ఏమియొ= హేతువు ఏమై ఉండవచ్చునో?; మహాపురుషులు= గొప్పవారు; దైవ, నియుక్తులు+ఐ= 
దైవంచేత నియమించబడినవారై; ప్రచ్చన్నవృత్తిన్‌= అజ్ఞాతవర్తనంతో; ఉండుదురు= ఉంటారు; వారిన్‌= అటువంటివారిని 
(అంటే అజ్ఞాతరూపంలో ఉన్నవారిని); ఎణుంగన్‌+పోలునె= తెలిసికొనటానికి వీలవుతుందా?; అనుచున్‌= అని తలస్తూ; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు; బుతుపర్గుండు; తన+ఉత్తరీయంబు= తన పైవలువ; జారి= (క్రిందకి ఒరిగి; భూతలంబు, 
పయిన్‌+పడిన= భూమిపై పడగా; మలంగి= వెనుకకు తిరిగి; చూచి= అరసి; బాహుకా= ఓ బాహుకా!; వార్‌ష్టేయుండు+పోయి= 
వార్‌స్టేయుడు వెళ్ళి; ఉత్తరీయంబు= పై వస్త్రం; తెచ్చునంతకు= తీసుకొని వచ్చేవరకు; రథగమనంబు= రథం వెళ్ళటం; 
ఇంచుక= కొంచెం; మందంబు+చేయుము= తగ్గించుము; అనిన= అని చెప్పగా; బాహుకుండును= బాహుకుడును; అయ్యా!= 
ఆర్యా! నీ+ఉత్తరీయంబు= నీ పైపుట్టం; పడిన+ఎడ= పడినచోటు; ఈ+చోటికిన్‌= ఇచటికి; ఒక్క యోజనంబు= ఒక 
ఆమడదూరం; కలదు; దాని= ఆ ఉత్తరీయాన్ని; వార్‌ష్టేయుండు; ఎట్టు= ఏ విధంగా; తేనేర్చును= తీసికొని రాగలడు?; అని= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 261 


అని చెప్పి; రథ, గమన, వేగ, మాహాత్మ్యంబు+చెప్పుచున్‌= రథం వెళ్ళే వేగంయొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుతూ; అనేక, 
దేశంబులు= పెక్కుదేశాలు; కడచి= దాటి; చని= వెళ్ళి; ఒక్క+ఎడన్‌= ఒకచోట; అగణ్య, పర్ల ఫల, శాఖా+అలంకృతంబు+అయిన= 
లెక్కకు మిక్కిలి అయిన ఆకులతో, పండ్లతో, కొమ్మలతో అలంకరించబడిన; విభీతక, వృక్షంబున్‌+కనిరి= విభీతకమనే 
చెట్టును చూశారు (విభీతకవృక్షము= తాం[డ్రచెట్టు); అంతన్‌= అంతట; బుతుపర్గుండు; బాహుకునకు= బాహుకుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ బాహుకుడు వయస్సుకు, చదువుకు సంబంధించిన గొప్పతనంలో నలుడికి సమానుడే! అయితే 
ఆకారంలో పోలిక లేదుగదా! రూపం మారటానికి వేరే కారణం ఏదైనా ఉన్నదా? మహాపురుషులు కారణాంతరాల 
చేత మారురూపంలో ఇతరులకు తెలియ రాకుండ ఉండటం కద్దు. వారిని గుర్తుపట్టటం కష్టం కదా!- అని 
వార్‌ష్లీయుడు తన మనస్సులో తర్కించుకొంటుండగా, బుతుపర్గ్గుడి ఉత్తరీయం జారి నేలపై పడింది. అంతట 
బుతుపర్గుడు 'బాహుకా! రథం ఇంచుక ఆపు! వార్‌స్లీయుడు దిగి నేలపై పడ్డ నా ఉత్తరీయం తెస్తాడు'- అని 
అన్నాడు. అంతట బాహుకుడు “మహారాజా! నీ ఉత్తరీయం పడిపోయిన చోటు ఇచటికి ఇప్పుడు ఒక ఆమడ 
దూరంలో ఉన్నది. (అంటే రథం కొన్ని నిమేషాలలో మిక్కిలి వేగంగా యోజనదూరం పయనించింది). ఇక 
వార్‌స్టీయుడు అంతదూరం పాదచారి అయి వెళ్ళి ఎట్లా ఆ వస్రాన్ని తేగలడు?'- అని బదులు పలికి రథం పోతున్న 
వేగంయొక్క మహిమను నిరూపించి చెప్పాడు. అటువంటి వేగంతో రథం పయనించి పెక్కు దేశాలను దాటి 
వెళ్ళింది. ఒకచోట దారిలో ఒక పెద్ద విభీతకవృక్షం (తాండ్రచెట్టు) దట్టమైన ఆకులతో, లెక్కింప నలవికాని 
రెమ్మలతో, కొమ్మలతో పండ్లతో కన్పించింది. అప్పుడు బుతుపర్గుడు బాహుకుడితో ఇట్లా పలికాడు. 


©. “ఎల్లవారు నెటు(గ రెల్లవానిని; భిన్న । విషయు లెల్లవారు విద్యలందు; 
దొల(గ కే నెఖుంగుదును దృష్టిమాత్రన । సకల మైన వస్తుచయముసంఖ్య, 174 


ప్రతిపదార్థం: ఎల్లవారున్‌= అందరు; ఎల్లవానిని= సమస్తమైన అంశాలను; ఎణుంగరు= తెలియజాలరు; విద్యలందున్‌= 
జ్ఞాననైపుణ్యాలలో; ఎల్లవారు= అందరు; భిన్న విషయులు= వేరువేరు విషయాలలో నేర్పరులు; తొల(గక= తప్పకుండ; దృష్టి 
మా(త్రన= చూపుతో మాత్రమే; సకలము+ఐన= సమస్తమైన; వస్తు చయము, సంఖ్య= వస్తు సమూహాల లెక్క; ఏను= నేను; 
ఎయుంగుదును= తెలిసికొనగలను. 


తాత్సర్యం: 'అందరికి అన్ని విషయాలు తెలియవు కదా! జ్ఞాన నైపుణ్యాలలో అందరు వేరు వేరు విషయాలలో 
గొప్పవారు. నేను చూచినంత మాత్రంతోనే అన్ని వస్తుసమూహాలకు సంబంధించిన సంఖ్యను తప్పిపోకుండా 
లెక్కకట్టి చెప్పగలను. 


విశేషం: సంస్కృతంలోని - “ముఖే ముఖే సరస్వతీ” అనే లోకోక్తిని పై పద్యంలోని ప్రథమ ఖండానికి సారసంగ్రహంగా 
ఎన్నవచ్చును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుంది. ఎవరున్నూ సర్వజ్ఞులు కారు. ఈ సందర్భంలో సంస్కృతభారతంలో 
ఈ శ్లోకం ఉంది: “సర్వః సర్వం న జానాతి సర్వజ్ఞో నాస్తి కశ్ళన। నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్‌॥” నలోపాఖ్యానం 
“ఇతివృత్తంగా ఎన్నితే అది నిరుపమానమైన కథ. అందులో కథాశిల్పం మాత్రమే కాక ఎన్నో అంతరార్జాలు హృదయంగమంగా 
నిక్షిప్తాలు. నలుడు రథసారథ్యంలో నిపుణుడు. బుతుపర్షుడు గణితశా(స్తప్రవీణుడు. 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విభీతకంబున ఫల పర్ణ సముదాయ సంఖ్య. జెప్పెద విను; మీ రెండు శాఖలం గల పర్ణ ఫలంబులు 
పదివేలు నొక్కండు; దక్కిన శాఖలం గల యవి రెండువేలుం దొంబదే; ననిన బాహుకుండు విని 'వీని 
నెన్నికాని నిశ్చయింప నేర' నని తన రథంబు నిలిపి యా వృక్షం బాక్షణంబ యురలం ద్రోచి యయ్యె శాఖలం 
గల యాకులు పండులు నెన్నిన బుతుపర్జుండు సెప్పినయన్ని యయిన నచ్చెరువడి, 'యివ్విద్య నాకు 
నుపదేశింపవలయు' నని యడిగిన బుతుపర్జుం డిట్లనియె. 175 


ప్రతిపదార్థం: ఈ+విభీతకంబునన్‌= ఈ తాం[డ్రచెట్టులో; ఫల, పర్ల, సముదాయ సంఖ్యన్‌= పండ్లు, ఆకులు వెరసి మొత్తం 
సంఖ్యను; చెప్పెదన్‌= చెపుతాను; విను= వినుము; ఈ రెండు శాఖలన్‌+కల= ఈ రెండు కొమ్మలలో ఉండే; పర్లఫలంబులు= 
ఆకులు, పండ్లు; పదివేలున్‌+ఒక్కండు= పదివేల ఒకటి; తక్కిన, శాఖలన్‌+కల+అవి= మిగిలిన కొమ్మలలో కలవి; రెండు 
వేలున్‌+తొంబది+ఏను+అనినన్‌= రెండువేల తొంబయిఅయిదు అని చెప్పగా; బాహుకుండు= బాహుకుడు; విని= ఆలకించి; 
వీనిన్‌+ఎన్నికాని= వీటిని లెక్కపెట్టికాని; నిశ్చయింపనేరను+అని= నిర్ణయించజాలనని పల్కి; తన రథంబు, నిలిపి= తన తేరు 
ఆపి; ఆ వృక్షంబు= ఆ చెట్టును; ఆ క్షణంబు+అ= వెంటనే; ఉరలన్‌+(త్రోచి= (క్రింద పడేట్టు త్రోసి; అయ్యె, శాఖలన్‌+కల= 
ఆయా కొమ్మలలో ఉండే; ఆకులు, పండులున్‌; ఎన్నినన్‌= లెక్కపెట్టగా; బుతుపర్జుండు; చెప్పిన+ అన్ని+ అయినన్‌= 
చెప్పినట్లే అన్నియేఉండగా; అచ్చెరువు+పడి= ఆశ్చర్యంపొంది; ఈ+విద్య; నాకున్‌= నాకు కూడ; ఉపదేశింప వలయును+అని; 
అడిగినన్‌= అర్థించగా; బుతుపర్గుండు= బుతుపర్గుడు; ఇట్లు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విభీతకవృక్షంలో ఉండే పండ్లు, ఆకులు మొత్తం లెక్కచెప్పుతాను వినండి. ఈ రెండు కొమ్మలలోను 

గల ఆకులు, పండ్లు కలిసి పదివేల ఒకటి. తక్కిన కొమ్మలలో కలవి రెండువేల తొంబయిఅయిదు”. అప్పుడు 

బాహుకుడు వీటిని లెక్కపెట్టితే కాని నిజమని నిశ్చయించజాలనని పలికి, తన రథాన్ని ఆపి, అ క్షణమే ఆ వృక్షాన్ని 

క్రింద పడద్రోసి ఆయా కొమ్మలలో ఉండే ఆకులు, పండ్లు లెక్కపెట్టగా, బుతుపర్జుడు చెప్పిన సంఖ్యలతో 

సరిపోయాయి. బాహుకుడు బుతుపర్గుడి ప్రజ్ఞకు ఆశ్చర్యపోయి ఆ విద్యను తనకు ఉపదేశించుమని ప్రార్థించాడు. 
Gx) sy థ 

అంత అతడికి బుతుపర్షుడు ఈ విధంగా చెప్పాడు. 


క. “ఇది యక్షహృదయ మనంగా । విదితం బగు విద్య; దీని విధ్యుక్తముగా 
మది నెటు(గు నరుండు సంఖ్యా । విదు6 డగు దుషృతకళంకవిషముక్తు( డగున్‌. 176 


ప్రతిపదార్థం: ఇది= ఈ ప్రజ్ఞ అక్ష హృదయము; అనన్‌+కాన్‌= అని చెప్పబడుతూ; విదితంబు+అగు, విద్య= తెలియబడినదైన 
జ్ఞాననైవుణ్యం; దీనిన్‌= ఈ విద్యను; విధి+ఉక్తముగా= విధులందు చెప్పబడినట్టుగా (అంటే శా(స్తసూ(త్ర విధులలో 
నిర్దేశించబడినట్టుగా); మదిన్‌= మనస్సులో; ఎటుయగు నరుండు= తెలిసే మనుజుడు; సంఖ్యావిదుండు+అగు= సంఖ్యల 
ఆంతర్యం తెలిసినవాడు అవుతాడు; దుష్కృత, కళంక, విషముక్తుండు+అగున్‌= పాపాలనుండి, చెడుగుణాలనుండి, విషాలనుండి 
తొలగినవాడు అవుతాడు. 


తాత్సర్యం: 'ఇది అక్షహృదయం అని (ప్రసిద్ధికెక్కిన విద్య. దీన్ని శాస్త్రీయంగా అభ్యసించిన మనుజుడు సంఖ్యావేత్త 
అవుతాడు. అతడు పాపాలనుండి, దుర్గుణాలనుండి, విషంనుండి విముక్తి పొందుతాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 263 


చ. సకలగుణప్రసిద్దు. డగు సర్వహితుం డగు జూవె! యంచు బా 

హుకునకు. బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న 

త్యకుటిలబుద్ధి నక్షహృదయంబు( గరంబు రయంబుతో విద 

ర్థకు( జను వేడ్మ(జేసి బుతుపర్జుండు పూర్ణమనఃప్రసన్ను(డై. 177 
ప్రతిపదార్థం: సకల, గుణ, ప్రసిద్దుండు+అగు= అన్ని మంచి లక్షణాలు కలవాడయి; సర్వహితుండు+అగున్‌+చూవె, అంచున్‌= 
అందరికిని మేలు చేకూర్చేవాడు అవుతాడు సుమా అంటూ; అతి+అకుటిల, బుద్దిన్‌= మిక్కిలి వంకరకాని మనస్సుతో అంటే 
సరళమైన బుద్దితో; కరంబు= మిక్కిలి; రయంబుతోన్‌= త్వరగా; విదర్భకున్‌+చను= విదర్భకు పోయే; వేడ్కన్‌+చేసి= 
కుతూహలం చేత; బుతుపర్షుడు; పూర్ణ, మనస్‌+ప్రసన్నుండు+ఐ= నిండు మనస్సుతో అనుకూలుడై; అక్షహృదయంబున్‌= 
అక్షహృదయం అనే గణితవిద్యను; ప్రీతితోడన్‌= సంతోషంతో; బాహుకునకున్‌; విధియుక్తముగాన్‌= శాస్త్రీయంగా; 
ఉపదేశము+ఇచ్చెన్‌= (ప్రబోధం చేశాడు. 


తాత్సర్యం: “ఈ విద్యను పొందిన వ్యక్తి సకల గుణ(ప్రసిదుడై, విశ్వ శ్రేయస్సును ఒనగూర్చేవాడు కాగలడు సుమా! 
ఠా 

అని అంటూ బుతుపర్లమహారాజు మిక్కిలి ప్రసన్నుడై, నిండు హృదయంతో, త్వరితంగా విదర్భకు వెళ్ళవలెననే 

కుతూహలంతో, సంట్రీతితో బాహుకుడికి అక్షహృదయం అనే గణితవిద్యను శాస్త్రీయంగా ఉపదేశించాడు. 


విశేషం: ఇందులో విద్యయొక్క పరమార్థం వివరించబడింది. విశృశ్రేయం, సర్వగుణ పరిపూర్ణమైన యశస్సు- విద్యాదర్శాలు. 
విద్య శాస్త్రీయంగా ఉపదేశించబడాలి. గురువుకు ఉండవలసిన లక్షణాలు: కౌటిల్యం ఏ మాత్రం లేని సరళబుద్ది, శిష్యుడిపై 
వాత్సల్యం. 
వ. ఇట్లు నలుండు బుతుపర్గువలన నక్షహృదయంబు వడసి సంతుష్టుండై ‘నీకు నశ్వహృదయం బిచ్చెద( 
ag ణ్‌ జాల ఠా ల చ 
బరిగ్రహంపు' మనిన బుతుపర్జుం 'దట్ల చేయుదు, నది యంతకు నీయంద యుండనిమ్ము నా వలసినప్పుడు 
గొందు' ననియె; నంత నయ్యక్షహృదయ సామర్థ్యంబున నప్పుడు. 178 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; నలుండు; బుతుపర్జ్హువలనన్‌= బుతుపర్జుడినుండి; అక్షహృదయంబు= అక్షహృదయం 
అనే విద్య; పడసి= పొంది; సంతుష్టుండు+ఐ= తనివిచెందినవాడై; నీకున్‌; అశ్యహృదయంబు= అశ్వహృదయమనే విద్యను; 
ఇచ్చెదన్‌= ఉపదేశిస్తాను; పరి[గ్రహింపుము= పుచ్చుకొనుము; అనినన్‌= అని చెప్పగా; బుతుపర్గుండు; అట్ట, చేయుదున్‌= ఆ 
రీతిగానే చేయగలను; అది= ఆ విద్య; అంతకున్‌= అంతవరకు, అంటే నేను పరిగ్రహించేవరకు; నీయందు+అ= నీ ఒద్దనే; 
ఉండనిమ్ము= ఉంచుము; నా వలసినప్పుడు= నాకు కావలసినప్పుడు; కొందున్‌= గ్రహించగలను; అనియెన్‌= అని చెప్పాడు; 
అంతన్‌= అటుపిమ్మట; ఆ+అక్షహృదయ, సామర్థ్యంబునన్‌= ఆ అక్షహృదయవిద్యయొక్క శక్తివలన; అప్పుడు. 


తాత్సర్యం: ఈ విధంగా నలుడు బుతుపర్గుడివలన అక్షహృదయవిద్య సంపాదించి మిక్కిలి సంతృప్తి చెందాడు. 
అంత బాహుకుడు బుతుపర్షుడితో 'నీకు అశ్చ్వహృదయాన్ని ఉపదేశిస్తాను; పరి[గ్రహించు" మని చెప్పగా బుతుపర్జ్హుడు 
'అట్లే పరిగ్రహిస్తాను. ఆ విద్య అంతవరకు నీ దగ్గరే ఉండనిమ్ము. నాకు అవసరమైనపుడు స్వీకరిస్తాను” - అని 
బదులు పలికాడు. పిదప ఆ అక్షహృదయమనే విద్యామహిమవలన అప్పుడు. 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 
నలుండు గలిచేత విముక్తుం డయి విదర్భకు. బోవుట (సం. 3-72-7) 


క. నలు. దొల్లి యాక్రమించిన । కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్‌ 
వెలువడి, నలునకు విహితాం । జలియై త న్నెజుంగం జెప్పె. జంచలు.€ డగుచున్‌. 179 


ప్రతిపదార్థం: నలున్‌= నలుడిని; తొల్లి= మునుపు; ఆ(క్రమించిన= ఆవహించిన; కలి= కలిపురుషుడు; ఒడలన్‌= శరీరం 
నుండి; కర్కోటక, విషంబు, (క్రక్కుచు; వెలువడి= బయటకు వచ్చి; నలునకు, విహిత+అంజలి+ఐ= నలుడికి నమస్కరించినవాడై; 
చంచలు(డు+అగుచున్‌= వణుకుతూ; తన్ను+ఎణు(గన్‌+చెప్పెన్‌= తనను తెలియజేసికొంటూ మాట్లాడాడు. 


తాత్సర్యం: మునుపు నలుడిని ఆవహించిన కలిపురుషుడు కర్కోటకుడి విషాన్ని (కక్కుతూ, నలుడిశరీరంనుండి 
బయటకు వచ్చి, అతడికి నమస్కరించి, గజగజ వణికిపోతూ తనను తెలియజేసికొన్నాడు. 


ఆ. _ వానింజూచి నలు(డు దా నల్లి శాప మీ । నున్న గలి యెటింగి ‘నిన్ను బొంది 
యహివిషంబుచేత ననిశంబు దగ్గుండ । నైతి; నింక నాకు నలుగ వలదు.’ 180 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ కలిని; చూచి= కాంచి; నలు(డు= నలుడు; తాను+అల్లి= తాను కోపించి; శాపము+ఈన్‌+ఉన్నన్‌= 
శాపం ఇవ్వటానికి సిద్దంగా ఉండటాన్ని; కలి= కలిపురుషుడు; ఎటీంగి= తెలిసికొని; నిన్నున్‌+పొంది= నిన్ను ఆవహించి; అహి, 
విషంబుచేతన్‌= పాముయొక్క విషంచేత; అనిశంబు= ఎల్లప్పుడు; దగ్టుండన్‌+ఐతిన్‌= తగులబడిపోయాను; ఇంక= ఇక; 
నాకున్‌+అలుగ, వలదు= నామీద ఆ(గహించవలదు. 


తాత్సర్యం: ఆ కలిపురుషుడిని చూచి నలుడు కోపించి, అతడిని శపించటానికి సంసిద్దుడయ్యాడు. ఆ సంగతి 

తెలిసికొని కలి “నిన్ను ఆవహించటంచేత ఎల్లప్పుడు కర్కోటకవిషంచేత తగులబడిపోయాను. ఇంక వేరే దండన 

ఎందుకు? దయచేసి నాపై ఆ(గ్రహం విడువుము”. 

వ. “నిన్నును నీ చెలువను గీర్తించిన జనంబులు నావలని భయంబు బొరయరు; నాకుం గరుణింపు' మనిన 
నలుండు గోపం బుడిగె గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె; నది మొదలుగా విభీతకం బప్రశస్తం 
బయ్యె; నట్లు నలుండు వికృత రూప మాత్రంబు దక్కం దక్కిన దుషృతంబులవలన విముక్తుండై రథం బెక్కి 
యతివేగంబున బుతుపర్ణ వార్‌ష్టేయ సహితుండై విదర్ధకుం జనియె; నంత సాయాహ్నంబున. 181 


ప్రతిపదార్థం: నిన్నును, నీ చెలువను= నిన్నును మరియు నీ భార్య అయిన దమయంతిని; కీర్తించిన జనంబులు= 
కొనియాడిన (ప్రజలు; నావలని భయంబు= నా మూలంగా ఏర్పడే భయాన్ని; పొరయరు= పొందరు (అంటే నలదమయంతులను 
కీర్తించిన వారు కలిదోషవిముక్తులు అవుతారు); నాకున్‌+కరుణింపుము+అనినన్‌= నాపట్ల దయ చూపుము అని అడుగగా; 
నలుండు, కోపంబు+ఉడిగెన్‌= నలుడు ఆగ్రహాన్ని వీడాడు; కలియున్‌= ఆ కలిపురుషుడున్నూ; ఆ+విభీతకవృక్షంబున్‌= ఆ 
విభీతకమనే చెట్టును; ఆశ్రయించెన్‌= ఆవహించాడు; అది, మొదలుగా= అప్పటినుండి; విభీతకంబు= విభీతకవృక్షం; 
అ ప్రశస్తంబు+అయ్యెన్‌= దుష్టమైనదిగా ఎన్నబడింది; అట్టు= ఆ విధంగా; నలుండు= నలుడు; వికృత, రూప, మాత్రంబున్‌+తక్క= 
వికారమైన ఆకృతిమాత్రం తప్ప; తక్కిన= మిగిలిన; దుష్కృతంబులవలన= పాపాలనుండి; విముక్తుండు+ఐ= ముక్తిచెందిన 
వాడై; రథంబు+ఎక్కి= తేరెక్కి; అతి వేగంబునన్‌= మిక్కుటమైన రయంతో; బుతుపర్ల, వార్‌ష్టేయ, సహితుండు+ఐ= 
బుతుపర్గుడితో, వార్‌ష్టేయుడితో కూడినవాడై; విదర్భకున్‌+చనియెన్‌= విదర్భకు వెళ్ళాడు; అంతన్‌= అటుపిమ్మట; 
సాయ+అహ్నంబున= (ప్రొద్దు [క్రుంకేవేళ 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 265 


తాత్సర్యం: 'నిన్నూ, నీ భార్య అయిన దమయంతినీ ధ్యానించినవారు నావలన భీతిని పొందరు (అంటే 
కలిదోషవిముక్తులు అవుతారు). దయచేసి నన్ను క్షమించి నామీద కోపం విడువుము”- అని కలిపురుషుడు ప్రార్థించగా 
నలుడు ఆ(గ్రహం విడిచాడు. కలి అంతట విభీతకవృక్షాన్ని ఆవహించాడు. ఆనాటినుండి విభీతకవృక్షం మంచిది 
కాదనే భావం విస్తరించింది. అట్టా నలుడు వికృతమైన ఆకృతి వినా తదితర పాపాలనుండి విముక్తుడై రథాన్నెక్కి 
మిగులవేగంతో బుతుపర్హ వార్‌స్టేయులతో కలిసి విదర్భకు వెళ్ళాడు. అంత (ప్రొద్దుక్రుంకేవేళ. 


క. మానుగ బుతుపర్జుండు భీ | మానుజ్ఞాతుండయి చొచ్చి నా ప్రోలు రథ 
ధ్వానంబు మైయుచుండ(గ । నానాదిజ్ముఖములను ఘనధ్వనివోలెన్‌. 182 


ప్రతిపదార్థం: మానుగన్‌= ఒప్పునట్టుగా, అంటే వైభవోపేతంగా; బుతుపర్గుడు= బుతుపర్లమహారాజు; భీమ+అను 
జ్ఞాతుండు+అయి= భీముడిచే అనుమతించబడినవాడై; రథధ్వానంబు= తేరుయొక్క చప్పుడు; నానాదిక్‌+ముఖములను= 
దిగ్గిగంతరాలలో; ఘనధ్వని+పోలెన్‌= మేఘగర్దనలవలె; [మైయుచుండంగ= నినదిస్తుండగా; ఆ, ప్రోలు= ఆ నగరాన్ని; 
చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్పర్యం: బుతుపర్జుడు, భీమరాజు అనుమతితో వైభవోపేతంగా విదర్భాపురిలో ప్రవేశించాడు. ఆతడు పురప్రవేశం 
చేస్తుంటే ఆతడి రథఘోష దిగ్టిగంతరాలలో మేఘగర్జనవలె ప్రతిధ్వనించింది. 


సీ, దమయంతి యా రథధ్వని విని, యిది నలు | రథఘోష మని యనురాగ మొంది, 
“నలు నిషధేశు( బుణ్యశ్లోకు లోకోప । కారకు. జూడంగ. గాంతు నేండు; 
ఘనభుజు. జూడంగం గాననినాండు6 ద । ద్దుజ పరిరంభణోద్దూత సుఖము. 
బడయని నాండును బ్రాణముల్‌ విడుతు నే। నని తలంచుచుం గమలాయతాక్షి 


ఆ. _ యా రథాధిరూఢుందై వచ్చు బుతుపర్జుం । జూచి యప్పు డధికశోకతప్త 
యగుచు నుండె; నంత నా బుతుపర్జుండు । భీము. గాన వచ్చె. బ్రియముతోడ. 183 


ప్రతిపదార్థం: దమయంతి; ఆ, రథ, ధ్వని, విని= ఆ తేరు మోత ఆలకించి; ఇది; నలు, రథ, ఘోషము+అని= నలుడి 
రథధ్వనియే అని; అనురాగము+ఒంది= ప్రేమ ఏర్పడి; నలున్‌= నలుడిని; నిషధ+ఈశున్‌= నిషధరాజును; పుణ్యశ్షోకున్‌= 
పవిత్రమైన చరిత్ర కలవాడిని; లోక+ఉపకారకున్‌= లోకానికి (శ్రేయస్సును ఒనగూర్చేవాడిని; నేడు= ఈ దినం; 
చూడంగన్‌+కాంతున్‌= దర్శించగలను; ఘనభుజున్‌= గొప్ప భుజాలు కలవాడిని- అంటే పరాక్రమవంతుడిని; చూడంగన్‌+కానని, 
నాండు= చూడలేకపోయిన దినాన; తద్‌+భుజ, పరిరంభణ+ఉద్భూత, సుఖమున్‌+పడయని నాండును= ఆతడియొక్క 
భుజాలవలన ఏర్పడిన కౌగిలినుండి కలిగిన సౌఖ్యం పొందనివేళ; ప్రాణముల్‌, విడుతును+ఏను+అని= ప్రాణాలను విడిచి 
పెట్టుతానని తలస్తూ; కమల+ఆయత+అక్షి= పద్మాలను పోలిన సోగకన్నులు కల దమయంతి; ఆ, రథ+ఆరూఢు(డు+ఐ= 
ఆ తేరును ఎక్కి; వచ్చు= వస్తున్న; బుతుపర్లున్‌+చూచి= బుతుపర్గుడిని చూచి; అప్పుడు; అధిక, శోక, తప్త= మిక్కుటమైన 
శోకంతో ఉడికినట్టిది; అగుచున్‌+ఉండెన్‌= అవుతున్నది; అంతన్‌= అంతట; ఆ, బుతుపర్గుండు; ప్రియముతోడన్‌= (ప్రీతితో; 
భీమున్‌= భీమరాజును; కానవచ్చెన్‌= చూడవచ్చాడు. 


తాత్పర్యం: దమయంతి ఆ రథఘోష వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టి అనురక్తి చెందింది. నిషధేశుడు, 
విశ్వజనీనచరితుడు, పుణ్యశ్షోకుడు, లోకోపకారి, పరాక్రమోపేతుడు అయిన నలుడిని నేడు చూడగలుగుతానని 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


మిక్కిలి సంతోషించింది. ఆతడిని చూడనినాడు, ఆతడి కౌగిలిలో తిరిగి సుఖం అనుభవించనినాడు ప్రాణాలను 
విడిచిపెట్టుతానని తలపోసి, పద్మాలవంటి సోగకన్నులతో రథంరాకకై నిరీక్షించింది. ఆ రథంపై ఆసీనుడై కనిపించింది 
బుతుపర్హుడు. అతడిని చూచి దమయంతి మిక్కుటమైన శోకవేదనలో మునిగింది. బుతుపర్డుడు ప్రీతితో భీమరాజును 
సందర్భించటానికి వచ్చాడు. 


వ. భీముండును వానిం బూజించి యొక్క రమ్యహర్మ్యంబున విడియించిన, బుతుపర్జ్ణుం డప్పురంబున 
స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మగతంబున. 184 


ప్రతిపదార్థం: భీముండును= భీమరాజును; వానిన్‌= ఆతడిని, ఆ బుతుపర్ష మహారాజును; పూజించి= అర్చించి, ఒక్క=ఒక; 
రమ్యహర్మ్యంబునన్‌= అందమైన మేడలో; విడియించినన్‌= విడిది ఏర్పాటుచేయించగా; బుతుపర్షుండు; ఆ+పురంబునన్‌= 
ఆ పట్టణంలో; స్వయంవరంబు= స్వయంవరం; అను, శబ్దంబు= అనే మాట; మొదలుగా, వినన్‌+కానక= మొదలైన శబ్దాలు 
వినిపించనందువలన; ఆత్మగతంబునన్‌= తనలో తాను. 


తాత్సర్యం: ఆ బుతుపర్గుడికి అతిథిసత్కారాలు చేసి భీమరాజు రమణీయమైన ఒక పెద్దమేడలో అతడికి విడిది 
ఏర్పాటు చేశాడు. కాని ఆ పురంలో స్వయంవరం అనే శబ్దంగాని, స్వయంవరానికి సంబంధించిన సందడిగాని 
వినరాక బుతుపర్గుడు తనలో తాను (ఇట్లా తలపోశాడు). 


క _ 'ధరణిం గల రాజు లిటయె । వ్వరు వచ్చినవారు లేరు; వైదర్ణి యొరున్‌ 

వరియించు నంత ధర్మే । తరచరితయె?' యనుచు నుండె. దద్దయు లజ్జన్‌. 185 
ప్రతిపదార్థం: ధరణిన్‌+కల, రాజులు= భూమిపై కల (ప్రభువులు; ఇట= ఇటు; ఎవ్వరు, వచ్చినవారు, లేరు= వచ్చినవారు 
ఎవరున్నూ లేరు; వైదర్భి= విదర్శరాజపుత్రిక అయిన దమయంతి; ఒరున్‌= ఇంకొకరిని; వరియించు+అంత= భర్తగా 
ఎన్నుకొనేంతటి; ధర్మ+ఇతర, చరితయె= ధర్మ బాహ్యమైన నడవడి కలదా?; అనుచున్‌= అని తలపోస్తూ; తద్దయు= మిక్కిలి; 
లజ్జన్‌= సిగ్గుతో; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: 'భూమండలంలోని రాజులు ఎవరున్నూ ఇక్కడికి రాలేదు. విదర్భరాజపు త్రిక అయిన దమయంతి 
ఇంకొక మగని వరించేటంత అధర్మప్రవర్తన కలదా?'- అని తలపోస్తూ బుతుపర్గుడు మిక్కుటమయిన సిగ్గుతో 
ఉండిపోయాడు. 


వ. బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్రమించియుండె; నంత దమయంతి 
బాహుక వార్‌ష్టేయులతోడ వచ్చిన బుతుపర్జుం జూచి విఫలమనోరథయై, యుండనోపక, కేశిని యను 
దానిం బిలిచి 'బుతుపర్జ్ణు నయోధ్యాపతింగా వార్‌ష్తేయు సూతపుత్తుంగా నెలింగితి; బాహుకుం డను వా€ 
డెవ్వండో? వానియందు నా హృదయంబు ముదితం బగుచున్నయది; మన పర్ణాదునకు( బ్రతివచనం 
బిచ్చినవాండు వాండ కావలయు; వానికడకుం బోయి యెటింగి రి మ్మని పంచిన, నదియును బోయి 
బాహుకుం, గని దమయంతి నీ కుశలం బడుగ బుత్తెంచె; నిందుల కేమి కారణంబున వచ్చి? తనిన దానికి 
బాహుకుం డిట్లనియె. 186 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 267 


ప్రతిపదార్థం: బాహుకుండును= బాహుకుడును; రథశాల= రథాల చావడిలో; రథ+అశ్వంబుల= రథాలకు పూన్చిన గుర్రాలను; 
బంధించి= కట్టి; రథ సమీపంబున= రథానికి దగ్గరగా; విశ్రమించి+ఉండెన్‌= సేదదీరుతూ ఉండినాడు; అంతన్‌= అంతట; 
దమయంతి; బాహుక, వార్‌ష్టేయులతోడ, వచ్చిన= బాహుకుడితో వార్‌స్టేయుడితోపాటు వచ్చిన; బుతుపర్లున్‌+చూచి= 
బుతుపర్గుడిని చూచి; విఫలమనోరథ+ఐ= ఫలించని కోరిక కలదై; ఉండన్‌+ఓపక= ఉండజాలక; కేశిని+అనుదానిన్‌+పిలిచి= 
కేశిని అనే దాసిని పిలిచి; బుతుపర్గున్‌= బుతుపర్జుడిని; అయోధ్యాపతిన్‌+కా= అయోధ్యకు రాజుగా; వార్‌ష్టేయు= 
వార్‌ష్టేయుడిని; సూతపుత్రుంగాన్‌= సూతుడి కొడుకైన రథసారథిగా; ఎజింగితి= తెలిసికొంటిని; బాహుకుండు+అనువా(డు= 
బాహుకుడనేవాడు; ఎవ్వండో= ఎవడై ఉంటాడో; వానియందు= ఆ బాహుకుడిపట్ట నా, హృదయంబు= నా డెందం; 
ముదితంబు+అగుచున్న+అది= సంతోషాన్ని పొందుతున్నది; మన, పర్ణాదునకు= మనం అయోధ్యకు పంపిన పర్ణాదుడనే 
(బ్రాహ్మణుడికి; 'ప్రతివచనంబు+ఇచ్చినవాండు= ఎదురు సమాధానం చెప్పినవాడు; వాండు+అ= కావలయు= ఆతడే కావచ్చును; 
వాని, కడకున్‌+పోయి= అతడివద్దకు వెళ్ళి; ఎణింగి రమ్ము+అని= తెలిసికొని రమ్మని; పంచినన్‌= నియోగించగా; అదియును= 
ఆ కేశినియు; పోయి= వెళ్ళి; బాహుకున్‌+కని= బాహుకుడిని చూచి; దమయంతి; నీ కుశలంబు= నీ క్షేమం; అడుగన్‌+పుత్తెంచెన్‌= 
తెలిసికొమ్మని పంపింది; ఇందులకు= ఇచటికి; ఏమి, కారణంబునన్‌= ఏ హేతువుచేత; వచ్చితి= అరుగుదెంచావు; అనినన్‌= 
అని అడుగగా; దానికి= ఆమెకు; బాహుకుండు= బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: బాహుకుడు రథశాలలో తన గుర్రాలను కట్టి, తాను తన రథసమీపంలో సేదతీర్చుకొంటూ ఉన్నాడు. 
అంత దమయంతి, బాహుకుడితో వార్‌స్టేయుడితో వచ్చిన బుతుపర్షుడిని చూచి ఆశాభంగం పొంది, ఊరక 
ఉండక, కేశిని అనే దాసిని పిలిచి 'బుతుపర్గుడు అయోధ్యకు రాజు. వార్‌ష్మీయుడిని సూతపుత్రుడిగా నేను గుర్తు 
పట్టాను. మణి బాహుకుడు ఎవడై ఉండవచ్చును? అతడిపట్ల నాహృదయం సంతోషం పొందుతున్నది. మనం 
అయోధ్యకు పంపిన పర్ణాదుడికి ప్రత్యుత్తరమిచ్చినవాడు అతడే అయి ఉండవచ్చును! అతడి దగ్గరకు వెళ్ళి అతడి 
సంగతి సమాచారాలు తెలిసికొని రమ్ము" - అని నియోగించింది. కేశిని బాహుకుడి దగ్గరకు వచ్చి “అయ్యా! 
దమయంతి నీ యోగక్షేమాలను అరసి రమ్మని నన్ను పుత్తెంచింది. ఇచటికి మీరు ఎందుకు వచ్చారు?” - అని 
అడుగగా ఆమెకు బాహుకుడు ఇట్టా బదులు పలికాడు. 


క. 'ప్రె'యమున దమయంతి పున | స్వయంవరము సేయం గడంగి సకలక్షత్రా 
న్వయవీరుల రావించిన । నయనిధి బుతుపర్షు( డొక్కనా(టన వేడ్కన్‌. 187 


ప్రతిపదార్థం: ప్రియమునన్‌= ప్రీతితో; దమయంతి= దమయంతికి; పునః+స్వయంవరము, చేయన్‌+కడంగి= తిరిగి స్వయంవరం 
చేయటానికి పూని; సకల, క్షత్ర+అన్వయ, వీరులన్‌, రావించిన= సమస్త క్షత్రియ వంశాలలోని వీరులను ఆహ్వానించగా; 
నయనిధి= నీతికి నిధివంటివాడు, అంటే రాజనీతిపరిజ్ఞానం ఎక్కువగా కలవాడు; బుతుపర్గ్గుడు; వేడ్కన్‌= కుతూహలంతో; 
ఒక్కనాయటన= ఒక్కదినంలోపలే. 


తాత్సర్యం: 'పీతితో దమయంతికి తిరిగి స్వయంవరం సంకల్పించారు కదా! అందుకు అందరు క్షత్రియవీరులను 
ఆహ్వానించి రప్పించారుకదా! ఆ హేతువుచేత రాజనీతినిధి అయిన మహారాజు బుతుపర్జుడు వేడుకతో ఒక్కదినంలోనే. 


విశేషం: ఈ పద్యానికి గరిమనాభి 'ఒక్కనాంటని= “ఒక్క దినమందే” అనే పదగుంఫనం. కేశిని బాహుకుడి రాకకు 
అమాయకురాలివలె కారణం అడిగింది. బాహుకుడుకూడా తనకేమీ తెలియనట్టు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతని మాటలలో 
గల ఎత్తిపొడుపు గమనించదగినట్టిది. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వినవె శతయోజనంబులు । సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా 
తని రథసారథినై యే । నును వచ్చితి నతనితో మనోవేగమునన్‌.' 188 


ప్రతిపదార్థం: అయోధ్యనుండి; ఇందులకు= ఇక్కడికి; సరిన్‌= సరిగ్గా; శతయోజనంబులు= నూరామడలు; చనుదెంచెన్‌= 
వచ్చాడు; వినవె= వినలేదా? నీవు- అంటే బుతుపర్ల మహారాజు ఒక్కదినంలో వంద ఆమడల దూరంలో ఉన్న అయోధ్యనుండి 
ఇచటికి వచ్చినట్టు నీవు వినలేదా?- అని అర్థం; ఆతని= ఆ బుతుపర్జుడి; రథసారథిన్‌+ఐ= తేరు నడిపే సూతుడినై; 
అతనితోన్‌= ఆ బుతుపర్గునితో; మనస్‌+వేగమునన్‌= మనస్సుతో సరితూగే వేగంతో; ఏనును= నేనుకూడ; వచ్చితిన్‌= 
అరుదెంచాను. 


తాత్పర్యం: బుతుపర్లమహారాజు అయోధ్యనుండి నేరుగా ఇచటికి నూరు ఆమడల మేర ఒక దినంలో వచ్చి చేరిన 
సంగతి నీవు వినలేదా? ఆతడి రథసారథిని నేను. నేనుగూడ ఆతడితోపాటు మనోవేగంతో వచ్చాను. 


విశేషం: ఈ పద్యంలో వాచ్యమైన విషయం- బాహుకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం బుతుపర్జ్హుడి సారథి అని; కాని ఇందు 
ధ్వనించిన అంతరార్థం బాహుకుడు తాను నలుడనని సూచించటం. యావత్‌ ప్రపంచంలో ఒక్కదినంలో నూరు ఆమడల 
దూరానికి రథాన్ని నడపగలవాడు ఎవడు? నలుడు మాత్రమే. ఆ విషయం దమయంతికి అవగతపూర్వమైన భూతార్థం. 


వ. అనిన 'మూండవవా. దెవ్వణి' డని యడిగిన, నక్కేశినికి బాహుకుం డిట్లనియె. 189 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; (కేశిని) మూండవవాండు= మూడవవ్యక్తి ఎవ్వండు+అనినన్‌= ఎవడని అడుగగా; 
ఆ+కేశినికి= కేశిని అనే దానికి; బాహుకుండు= బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని, కేశిని 'మూడవవ్యక్తి ఎవరు?' అని అడిగింది. ఆ కేశినికి బాహుకుడు ఇట్టా 
సమాధానం చెప్పాడు. 


క. “నలు రథచోదకు( డత డ | త్యలఘుండు వార్‌స్తేయ నాము౮ డనవుడు వాం డ 
న్నలభూపాలకు పోయిన । వల నెటు(గండొక్కొ!' యనిన వా. డిట్లనియెన్‌. 190 


ప్రతిపదార్థం: అతండు, నలు, రథచోదకుండు= నలుడి రథసారథి; అతి+అలఘు(డు= మిక్కిలి తేలికగానివాడు- అంటే 
ఎక్కువ గౌరవించతగినవాడు; వార్‌ష్లీయ, నాముండు= వార్‌స్టేయుడనే పేరు కలవాడు; అనవుడు= అని చెప్పగా; వాండు= 
అతడు; (ఆ వార్‌ష్లీయుడు); ఆ+నల, భూపాలకు, పోయిన వలను= నలమహారాజు వెళ్ళినచోటును; ఎలుంగండు+ఒక్కొ= 
తెలియజాలడా ఏమి?; అనినన్‌= అని అడుగగా; వాండు= ఆ బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: “అతడు (ఆ మూడవవ్యక్తి ఒకానొకనాడు నలుడి రథసారథి. ఆతడి పేరు వార్‌ష్లీయుడు. గారవించదగిన 
వ్యక్తిత్వం కలవాడు” అని బాహుకుడు చెప్పగా విని కేశిని అయితే ఆ వార్‌స్టేయుడికి నలుడిజాడ తెలయకుంటుందా?” 
అని ఎదురుప్రశ్న వేసింది. అప్పుడు బాహుకుడు ఇట్టా పలికాడు. 


వ. 'వార్‌స్టేయుండును నలుపుత్తుల విదర్దేశ్వరునొద్దం బెట్టిపోయి, నడుమ నలురాజ్యభ్రంశంబు విని బుతుపర్జుం 
గొలిచి యుండె; నాతండును నలు నెజబుంగండు. 191 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 269 


ప్రతిపదార్థం: వార్‌స్టేయుండును; నలుపుత్రులన్‌= నలుడి బిడ్డలను; విదర్భేశ్వరు+ఒద్దన్‌+పెట్టిపోయి= విదర్భరాజుకడ పెట్టి 
వెనుతిరిగి వెళ్ళేటప్పుడు; నడుమన్‌= మార్గమధ్యంలో; నలు, రాజ్య, (భ్రంశంబు= నలుడి రాజ్యం పోవటం; విని= తెలిసికొని, 
(ఆకర్షించి); బుతుపర్గున్‌+కొలిచి+ఉండెన్‌= బుతుపర్గుడి కొలువులో కుదురుకొన్నాడు; ఆతండును= ఆ వార్‌స్టేయుడును; 
నలున్‌+ఎయింగండు= నలుడిని ఎఖుగడు, అంటే నలుడి జాడలు, ఉనికిపట్టులు అతడికి కూడ తెలియవు అన్నమాట. 


తాత్పర్యం: 'వార్‌స్టేయుడు నిషధనుండి నలుడి బిడ్డలను విదర్భకు తీసికొనిపోయి అచట విదర్భరాజుదగ్గర వదలిపెట్టి, 
తాను వెనుదిరిగిపోతూ, మార్గమధ్యంలో నలుడు రాజ్యాన్ని జూదంలో కోల్పోయిన వార్త తెలిసికొని బుతుపర్జుడి 
కొలువులో చేరాడు. అందువలన వార్‌ప్టేయుడికి కూడ నలుడి ఉనికిపట్టులు తెలియవు. 


క. నలుతో నొక్కట నరిగిన | నలినాయతనేత్ర భీమనందన యొండెన్‌ 

నలు. డొండె నెటు(గుగా; క । న్నలు నొరులకు నెటు(గ గారణము గలదె మహిన్‌.” 192 
ప్రతిపదార్థం: నలుతోన్‌= నలుడితో; ఒక్కటన్‌+అరిగిన= కలిసి వెళ్ళిన; నలిన+ఆయత, నేత్ర= పద్మాలవలె విశాలమైన 
కన్నులు కలది; భీమనందన= భీమరాజుగారి కూతురు దమయంతి; ఒండెన్‌= కాని; నలు(డు+ఒండెన్‌= నలమహారాజు కాని; 


ఎబుగున్‌, కాక= తెలిసికొని ఉంటారు కాని; ఒరులకున్‌= తదితరులకు; ఆ+నలున్‌+ఎబుగన్‌= నలుడి ఉనికిపట్టులు 
తెలియటానికి; మహిన్‌= ఈ భూమిలో; కారణము కలదె= హేతువు ఉన్నదా? 


తాత్సర్యం: నలుడి ఉనికిపట్టులు నలుడితోపాటు అడవికి వెళ్ళిన పద్మాలవంటి విశాలనేత్రాలు కలిగిన భీమనందన 
దమయంతికి తెలియాలి, లేదా ఆ నలుడికే తెలియాలి అంతే కాని, ఇతరులకు తెలియటానికి ఎటువంటి 


అవకాశాలు లేవుకదా!” 
వ. అనిన విని కేశిని యిట్లనియె. 193 
తాత్సర్యం: అని చెప్పగా విని, కేశిని ఇట్లా పలికింది. 


సీ. “అడవిలో వస్తార్ధహారియై దయలేక । ప్రాణేశ్వరుండు దనుం బాసి చనిన 
నాంటి వస్తార్థంబు నలినాక్షి యిప్పుడు. । బరిధానముగం బాంసుపటల మలిన 
మగుచున్న తనువుతో ననయంబు జడగొన్న । యలకావలులతోడ నవనితలము 
శయనంబుగా ధర్మచారిణి దమయంతి । యనఘువ్రతం బిట్టు లాచరించు 


ఆ. చున్న దనిన నవిరళోద్గత బాపష్పపూ । ర్హంబు లైన లోచనంబు లెటుక 
వడకయుండ వదనపద్మంబు వాంచి తా । నొండువలను సూచుచుండె నలుండు. 194 


ప్రతిపదార్థం: అడవిలోన్‌= వనంలో; వ(స్త+అర్హ, హారి+ఐ= సగం చీర హరించినవాడై; దయ, లేక= కనికరం లేక; ప్రాణ+ 
ఈశ్వరుండు= భర్త; తనున్‌+పాసి= తనను విడిచిపెట్టి; చనిన, నాంటి, వస్రార్హంబు= వెళ్ళిపోయిన నాటి సగం వస్త్రం; 
ఇప్పుడున్‌= నే(డుకూడా; నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులుకల దమయంతి; పరిధానముగన్‌= కట్టుపుట్టంగా; పాంసు, 
పటల, మలినము+అగుచున్న, తనువుతోన్‌= దుమ్ము దూగర చేత మాసిపోతున్న శరీరంతో; అనయంబు= ఎల్లప్పుడు; 
జడ+కొన్న= చిక్కుముడులు పడిన; అలక+ఆవళులతోడన్‌= ముంగురుల గుంపుతో; అవనితలము= భూమిపైభాగం; 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


శయనంబుగాన్‌= పడుకొనేచోటుగా; ధర్మచారిణి= పతి(వ్రతాధర్మమున నడిచే దమయంతి; అనఘ(వ్రతంబు= పాపరహితమైన 
నోము; ఇట్టులు= ఈ విధంగా, ఆచరించుచున్నది= నెరపుతున్నది; అనినన్‌= అనిచెప్పుగా; అవిరళ+ఉద్గత, బాష్ప, 
పూర్ణంబులు+ఐన= ఎడతెగకుండ వెల్లువలుగా పైకి ఉబికివస్తున్న కన్నీటిధారలతో నిండినవైన; లోచనంబులు= నేత్రాలు; 
ఎబజుక, పడక+ఉండన్‌= తెలియబడకుండ ఉండేటట్లుగా; వదనపద్మంబు= ముఖపద్మం; (పద్మాన్ని పోలిన ముఖం); వాంచి= 
క్రిందకు వాల్చి; తాను; ఒండు, వలను= వేరొకవైపుకు (దృష్టి మరల్చి); నలుండు; చూచుచుండెన్‌= చూస్తూ ఉండిపోయాడు. 


తాత్పర్యం: 'అడవిలో అలనాడు అర్జాంగి సగంచీరను హరించి కనికరం లేకుండ తనమీదనే ప్రాణాలు పెట్టుకొని 
తనతోపాటు అడవికి వచ్చిన ఆమెను వీడి, నలుడు వెళ్ళిపోయాడు కదా! నలినాక్షి దమయంతి ఆనాటి సగం చీరనే 
నేటికీ తనకు కట్టుపుట్టంగా ధరించి ఉన్నది. ఆమెశరీరం దుమ్ముదూగరతో మలినమై ఉన్నది. ఆమె ముంగురులు 
జడలుగా అల్లుకొనిపోయాయి! భూమిపై పడుకొని ఆమె నిద్రిస్తున్నది. పరమపతి[వ్రత అయిన దమయంతి ఇంత 
కఠోరమైన పవిత్రవ్రతం ఆచరిస్తున్నది' అని కేశిని నిందిస్తుంటే నలుడి కన్నులనుండి ఎడతెగని కన్నీటివెల్లువ 
పెల్లుబికి వచ్చింది. అతడు తన కన్నులు కేశినికి కనిపించకుండ తన వదనపద్మం వంచి వేరొకవైపున చూడసాగాడు. 


వ. కేశినియును బాహుకు పలుకులు నాకారంబును దమయంతి కెలింగించిన, నది యాతని నలుంగా 
శంకించి 'యింకను వాని కడ కే(గుము; వాండు బుతుపర్జు వంటలవాండ6టి; పచనసమయంబున వాని 
చరితం బిమ్ముగా నెటింగి రమ్మని పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందుల దైవమానుష 
నిమిత్తాద్దుత క్రియలు సూచి వచ్చి దమయంతి కిట్లనియె. 195 


ప్రతిపదార్థం: కేశినియును= కేశిని కూడ; బాహుకు, పలుకులున్‌= బాహుకుడి మాటలు; ఆకారంబును= రూపాన్ని; 
దమయంతికి; ఎజింగించినన్‌= తెలుపగా; అది= ఆమె (దమయంతి); ఆతని= ఆ బాహుకుడిని; నలుంగా= నలుడిగా; 
శంకించి= సందేహించి; ఇంకను= మజియు; వాని కడకు+ఏంగుము= ఆతనిఒద్దకు వెళ్ళుము; వాండు= అతడు (ఆ 
బాహుకుడు); బుతుపర్షువంటలవా(డు+అ(టె= బుతుపర్షుడి దగ్గర వంటలు చేసేవాడు అని చెపుతారు; పచన సమయంబునన్‌= 
వంట చేసేటప్పుడు; వాని, చరితంబు= అతడి (ప్రవర్తన; ఇమ్ముగాన్‌= సంపూర్ణంగా; ఎటింగి రమ్ము= తెలిసికొని రమ్ము; అని= 
అని చెప్పి; పంచినన్‌= నియోగించగా; అప్పుడు+అ= వెనువెంటనే; చని= వెళ్ళి; కేశినియు; బాహుకు+అందుల= బాహుకుడిలోని; 
దైవ, మానుష, నిమిత్త+అద్భుత, (క్రియలు= లోకాతీతమైన, దివ్యాలైన, మనుజ సహజాలైన కారణ విశేషాలు గల ఆశ్చర్యకరాలైన 
కార్యాలు; చూచివచ్చి= కనుగొని, విచ్చేసి; దమయంతికి= దమయంతికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: కేశిని బాహుకుడి మాటలు, రూపం దమయంతికి తెలిపింది. దమయంతి బాహుకుడే నలుడు 
కావచ్చునని సందేహించి “ఇంకను ఆతడిని పరీక్షించుము. అతడు బుతుపర్గుడి వంటలవాడని చెపుతారు. వంట 
చేసేటప్పుడు అతడి ప్రవర్తనను సంపూర్ణంగా పరిశీలించి రమ్ము' అని కేశినిని ఆదేశించింది. కేశిని వెంటనే వెళ్ళి 
తిరిగి వచ్చి బాహుకుడిలో తాను చూచిన లోకాతీతాలు, మనుజసహజాలు అయిన కారణవిశేషాలు గల అద్భుత 
విషయాలను దమయంతితో ఇట్లా చెప్పింది. 


కేశిని యను దూతి దమయంతితో నలుని గుణంబులు సెప్పుట (సం. 3-73-8) 


క “అతని చరితంబు సెప్ప(గ । నతిమానుష మపగతప్రయాస మదృష్ట 
శ్రుతపూర్వము; పరమార్థము । యతనిని వే లనంగవలయు నంబుజనేత్రా! 196 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 271 


ప్రతిపదార్థం: అంబుజ, నేత్రా!= పద్మాలవంటి కన్నులు కలదానా! అతని, చరితంబు= అతడి (ప్రవర్తన (ఆ బాహుకుడి 
చర్య); చెప్పంగన్‌= వర్షించగా; అతి మానుషము= మనుజ (ప్రకృతికి అతీతం, అంటే మానవుల శక్తికి అసాధ్యమైనది; అపగత 
ప్రయాసము= పోయిన (శ్రమకలది (అనాయాసమైనది) సులువుగా అర్థం కానట్టిది; అదృష్టము= పూర్వం చూడబడనిది; అశుత 
పూర్వము= లోగడ వినబడనిది; పరమ+అర్ధము+అ= సత్యమే; అతనిని= ఆ బాహుకుడిని; వేల్పు+ అనంగవలయున్‌= 
దేవతాపురుషుడు అని చెప్పక తప్పుదు. 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! ఆ బాహుకుడి చర్య వర్ణనాతీతం; అతడి శక్తి లోకోత్తరం, మానవాతీతం, 
ప్రయాస లేనిది; పూర్వం ఇటువంటిది జరిగినట్టుగా ఎవరు చూడలేదు; పూర్వం ఇటువంటిది జరిగినట్టు చెప్పగా 
ఎవరు వినలేదు; అయినప్పటికీ పరమసత్యమైనది; అతడిని వేల్పు అని చెప్పక తప్పదు. 


సీ. వినవమ్మ! తృణముష్టిం గొని వాండు వీచుడు । నం దగ్ని యుదయించి యతని వంట 
లమరునంతకు నింధనము లపేక్షింపక । యుడుగక మండుచునుండు; మటియు( 
గడంకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి । జల మపేక్షించుడు సంభవిల్లి 
కుంభముల్‌ నిండి దివ్యాంభఃప్రవాహ మ । క్షయ మగుచుండు. దత్‌క్షణమ చూడ; 


ఆ. నతని కరతలద్వయావమర్దితములై । కందియును మహాసుగంధకుసుమ 
తతులు దొంటియట్ల తమకంపు విడువక | యుండు; నతని తేజ మున్నత్రంబు.” 197 


ప్రతిపదార్థం: వినవమ్మ= అమ్మా దమయంతీ! వినుము; తృణముష్టిన్‌+కొని= గడ్డితో కూడిన పిడికిలి పూని; వాడు= ఆ 
బాహుకుడు; వీచుడున్‌= వీచటంతోనే; అందు= అచట; అగ్ని= నిప్పు; ఉదయించి= ఉద్భవించి; అతని, వంటలు+ 
అమరునంతకున్‌= అతడి వంటలు పూర్తి అయ్యేవరకు; ఇంధనములు= కట్టెలు; అపేక్షింపక= కోరక; ఉడుగక= మానక; 
మండుచున్‌+ఉండున్‌= (ప్రజ్వలిస్తూ ఉంటుంది; మజియున్‌= ఇంకా; కడంకతోన్‌= పూనికతో; నంజుళ్ళు= మాంసాలు; 
కడుగంగ, సమకట్టి= కడగటానికి పూనుకొని; జలము+అపేక్షించుడు= నీరు కావాలని అనుకొనగానే; సంభవిల్లి= పుట్టి; 
కుంభముల్‌, నిండి= కడవలు నిండి; దివ్య+అంభస్‌+(ప్రవాహము= దివ్యమైన నీటివెల్లువ; తత్‌+క్షణము+అ, చూడ= చూస్తే 
ఆ క్షణంలోనే; అక్షయము+అగుచుండున్‌= తరుగకుండ ఉంటుంది; అతని= అతడియొక్క; కరతల, ద్వయ, 
అవమర్దితములు+ఐ= రెండు చేతులతో పిసుకబడినట్టివై; కందియును= నలిగి నలుపెక్కినవి అయ్యునూ; మహా, సుగంధ, 
కుసుమ, తతులు= గొప్ప పరిమళం గల పూలగుత్తులు; తొంటియట్ల= మునుపటివలెనే; తమ; కంపు, విడువక= తమ 
పరిమళాన్ని కోల్ఫోవక; ఉండున్‌= ఉంటాయి; అతని, తేజము= అతడి (ప్రకాశం; ఉన్నతంబు= గొప్పది. 


తాత్సర్యం: అమ్మా దమయంతీ! ఆ బాహుకుడి అద్భుతచర్యలు వర్లనాతీతం. వినవమ్మా విను! వివరించి 
చెపుతాను. అతడు గడ్డితో కూడిన పిడికిలిని వీచితే అచట నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తి అయ్యేవరకు 
కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అట్టే మండుతూ ఉంటుంది. అంతేకాక, మాంసాలు కడగాలని అతడు 
తలపోసిన వెంటనే నీరు ఉద్భవించి కడవలు నిండిపోయి దివ్యమైన నీటివెల్టువ నిండుగా పెల్లుబుకుతూనే ఉంటుంది. 
అతడి చేతుల రాపిడికి నలిగిపోయిన పువ్వులగుత్తులు కందిపోయినప్పటికీ మునుపటి పరిమళాలను వెదజల్టుతూనే 
ఉంటాయి. అతడి తేజస్సు చాలా గొప్పది. 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'కంపు"- అనే శబ్దం నన్నయనాటినుండి ఈనాటివరకు అర్థవిపరిణామానికి లోనయింది. నేడు కంపు అంటే 
దుర్వాసన అనే వ్యవహారమే ఉన్నది. నన్నయనాడు 'కంపు” అంటే పరిమళం (సువాసన) అని అర్థం. నన్నయనాడు అది, 
దాని- అనేవి (స్తీ వాచక సర్వనామాలు. ఆమె, ఆమెయొక్క- అనే అర్థాలలో ప్రయుక్తాలు. నేటి నీచార్థం ఆ శబ్దాలకు ఆనాడు 
లేదు. ఇంధన నిరపేక్షంగా అగ్ని మండటం, సంకల్పమా(త్రంచేతనే నీరు ఏర్పడి కడవలు నిండటం, అక్షయ ధారావాహినిగా 
నీరు ప్రవహించటం - అవి ఆనాడు వ్యాసమహర్షి ఎట్లా ఊహించి ప్రాశాడో? 170వ పద్య వ్యాఖ్యానం పరికించ వేడికోలు. 


వ. అనిన విని దమయంతి వెండియు. గేశినిం బంచి బాహుకు వండిన నంజుళ్ళు తెప్పించి యాస్వాదించి, 
బాహుకునందు నలు లక్షణంబులు గలుగు టెలింగియు, నూటిడనోపక వానిపాలికిం గొడుకునుం గూ. 
తునుం గేశినితోడం బుచ్చిన నక్కుమారులం జూచి. 198 


ప్రతిపదార్థం: అనిన, విని= అని కేశిని చెప్పగా; ఆలకించి= విని; దమయంతి= దమయంతి; వెండియున్‌= మరల; 
కేశినిన్‌+పంచి= కేశినిని పుత్తెంచి; బాహుకు వండిన= బాహుకుడు వండిన; నంజుళ్ళు= మాంసాలు; తెప్పించి; ఆస్వాదించి= 
కొద్దిగా రుచిచూచి; బాహుకునందు= బాహుకుడిలో; నలు, లక్షణంబులు= నలుడి గుణాలు; కలుగుట+ఎజింగియు= 
ఉండటం తెలిసికొనియు; ఊణడన్‌+ఓపక= తృప్తి చెందక; వానిపాలికిన్‌= బాహుకుడి దగ్గరకు; కొడుకునున్‌+కూ(తునున్‌= 
కొడుకును కూతురిని; కేశిని తోడన్‌+పుచ్చినన్‌= కేశినితో పంపగా; ఆ+కుమారులన్‌+చూచి= ఆ బిడ్డలను చూచి. [ఇక్కడ 
కుమారుని, కుమార్తెను (కుమారుని) అని రెండు అర్థాలు “కుమారులి అనుశబ్దంలో అన్వయింపబడ్డాయి. ] 


తాత్సర్యం: బాహుకుడి అద్భుత చర్యలను కేశిని దమయంతికి వివరించి చెప్పగా విని, దమయంతి మరల కేశినిని 
పంపి, బాహుకుడు వండిన మాంసాలు తెప్పించి రుచిచూచి, బాహుకుడిలో నలుడి లక్షణాలు ఉండటం గమనించింది. 
అంతటితో తృప్తి చెందక, ఆతడి దగ్గరకు కేశినిని తోడిచ్చి తన కొడుకును కూతురును పంపించింది. ఆ బిడ్డల్ని 
చూచి- 
ఆ. వశము గాక బాష్పవారి యొల్కుచు నుండ. । గొడుకు. గూ(తు నెత్తికొని నలుండు 

హర్షపులకితంబు లయిన నిజాంకంబు । లందు వారి నునిచి యాదరమున. 199 


ప్రతిపదార్థం: నలుండు; వశము+కాక= తన వశం తప్పి; బాష్పవారి= కన్నీరు; ఒల్కుచున్‌+ఉండన్‌= కారుతుంటే; కొడుకున్‌+ 
కూ(తున్‌+ఎత్తికొని= కుమారుడిని, కుమార్తెను గారాబంతో ఎత్తుకొని; హర్షపులకితంబులు+అయిన= సంతోషంతో గగుర్పాటు 
చెందినవైన; నిజ+అంకంబులందున్‌= తన ఒడులలో; వారిన్‌= ఆ బిడ్డలను; ఉనిచి= పెట్టుకొని; ఆదరమునన్‌= (ప్రీతితో. 


తాత్సర్యం: తన వశం తప్పి కన్నీరు కారుతుండగా నలుడు, కొడుకును కూతురిని వాత్సల్యంతో ఎత్తుకొన్నాడు; 
సంతోషంతో గగురుపాటు పొందిన తన ఒడులలో వారిని ఉంచుకొని ఆదరించాడు. 


వ. అక్కేశినిం జూచి 'యిక్కునూరు లిద్దజు నా కొడుకునుం గూంతునుం బోలిన వీరి నెత్తికొని దుఖించితి' నని 
తన్నేర్పడకుండం బలికి దాని కిట్లనియె. 200 


ప్రతిపదార్థం: ఆ+కేశినిన్‌+చూచి= ఆ కేశినిని చూచి; ఈ+కుమారులు+ఇద్దణు= ఈ బిడ్డలు ఇరువురు; నా కొడుకునున్‌= 
నా పుత్రుడిని; కూయనున్‌+పోలిన= కూతురిని పోలి ఉండగా; వీరిని= ఈ బిడ్డలను; ఎత్తికొని= కౌగిలించుకొని; దుః 
ఖించితిన్‌= పరితపించాను; అని= అనిచెప్పి; తన్ను+ఏర్పడకుండన్‌+పలికి= తనను గుర్తించకుండ మాటాడి; దానికిన్‌= ఆ 
కేశినికి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 273 


తాత్పర్యం: ఆ కేశినిని చూచి “ఈ బిడ్డలు నా బిడ్డలను పోలిఉండటంచేత నేను నా బిడ్డలను స్మరించి పరితపించాను. 
వీరిని ఎత్తుకొని లాలించినందుకు వేరుగా తలపవద్దు'- అని తనను గుర్తించటానికి వీలు కాకుండేటట్టుగా మాటాడి 
మరియు ఇట్లా చెప్పాడు. 


క. “నీ విట పలుమటు వచ్చుచు. । బోవుచు నున్మి. గని చిత్తముల నొండుగ నన్‌ 
భావింతు రితరజనములు । గావున రావలవ దింక( గార్యార్డినివై. 201 


ప్రతిపదార్థం: నీవు+ఇట= నీవు ఇక్కడకు; పలుమణు= చాలా సారులు; వచ్చుచున్‌+పోవుచున్‌+ఉన్కిన్‌= వస్తూ, తిరిగిపోతూ, 
ఉండటం; కని= అరసి; ఇతర, జనములు= ఇతర ప్రజలు; చిత్తములన్‌= మనస్సులలో; ఒండుగన్‌= వేరేవిధంగా; నన్‌= నన్ను; 
భావింతురు= తలపోస్తారు; కావున= కాబట్టి; కార్య+అర్థినివి+ఐ= నీ పనిని నెరవేర్చుకొనటానికై; ఇంకన్‌= ఇక; రావలవదు= 
(నాకడకు) రావద్దు. 


తాత్సర్యం: 'కేశినీ! ఇక నీవు ఏ పనిమీదనైనా నా దగ్గరకు రావద్దు. నీవు ఇచటికి పలుమారులు వస్తూ, పోతూ ఉంటే, 
చూచేవారు వారి మనస్సులలో నన్ను వేరేవిధంగా భావించవచ్చును సుమా! 


వ. ఏము దేశాంతరంబున నుండివచ్చిన అతిథులము; నీకు మాతోడి దేమి? యనిన గేశిని గ్రమ్మటి వచ్చి, 
బాహుకు మార్గంబంతయు దమయంతికిం జెప్పిన, నది సంతసించి నిజజనని కిట్లనియె. 202 


ప్రతిపదార్థం: ఏము= మేము; దేశాంతరంబుననుండి= వేరొక దేశంనుండి; వచ్చిన, అతిథులము= వచ్చిన ఆగంతుకులం; 
నీకు; మాతోడిది+ఏమి= మాతో ఉండే పనేమి?; అనినన్‌= అని చెప్పగా; (క్రమ్మణి వచ్చి= తిరిగివచ్చి; కేశిని; బాహుకు, 
మాగ్గంబు+అంతయున్‌= బాహుకుడి వైఖరినంతటిని; దమయంతికిన్‌+చెప్పిన; అది= ఆమె (దమయంతి); సంతసించి= 
ప్రీతిచెంది; నిజ, జననికిన్‌= తన తల్లికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: మేము వేరొకదేశంనుండి వచ్చిన అతిథులం. నీకు మాతో ఏమి పని? పొమ్ము- అని బాహుకుడు 
కసరుకొనగా, కేశిని తిరిగివచ్చి దమయంతికి జరిగిన సంగతి వివరించి చెప్పింది. దమయంతి సంతోషించి తన 
తల్లికడ కేగి ఇట్లా చెప్పింది. 
ఉ. “సందియ మేల? సర్వగుణసంపద( జూడంగ బాహుకుండు భూ 

వందితు(డైన నైషధు( డవశ్యము. దా నగు; నా మనంబు నా 

నందము. బొందుచున్నది ఘనంబుగ; వా€ డిట వచ్చువాండొ? యే 

నందుల కే(గుదాననొ? రయంబున నాపని నిశ్చయింపుమా!' 203 
ప్రతిపదార్థం: సందియము+ఏల= సందేహం ఎందుకు?; సర్వ, గుణ, సంపదన్‌= సకల లక్షణాల పెంపులో; చూడంగన్‌= 
అరయగా; బాహుకుండు= బాహుకుడు; తాను; అవశ్యమున్‌= తప్పకుండ; భూవందితుండు+ఐన= భూలోక (ప్రజలచేత 
నమస్కరించబడినవాడైన; నైషధుండు= నిషధరాజు; అగున్‌= అవును; నా మనంబు= నా మనస్సు; ఘనంబుగన్‌= గొప్పగా; 
ఆనందమున్‌= సంతోషాన్ని; పొందుచున్నది; వాండు+ఇట= ఆతడు ఇచటికి; వచ్చువాండొ= వచ్చువాడవునో?; ఏన్‌= నేను; 
అందులకు= అచటికి; ఏగుదాననొ= వెళ్ళేదానినో?; రయంబునన్‌= వేగంగా; ఆ పని= ఆ కర్తవ్యం; నిశ్ళయింపుమా!= 


నిర్ణయించాలి సుమా! 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఇక సందేహించవలసిన అగత్యమే లేదు. సమస్త సద్గుణసంపదలో పరిశీలించిచూస్తే బాహుకుడు 
తప్పనిసరిగా భూజనులచేత నమస్కారాలు అందుకొనే నిషధేశ్వరుడైన నలుడే. నా మనస్సు మిగుల ఆనంద 
తన్మయమైనది. ఆతడు ఇక్కడికి రావటమా? నేను అతడి దగ్గరకు వెళ్ళటమా? సత్వరం ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి 
సుమా! 


విశేషం: బాహుకుడు నలుడే అనే నిర్ణయం సులభ సాధ్యమైనదికాదు. దమయంతి పాత్రచిత్రణం మిక్కిలి హృదయంగమమైనది. 
(1) దమయంతి అతిలోకసౌందర్యవతి (2) సౌందర్యంతోపాటు దమయంతిలో సౌశీల్యం పెనగొనిఉన్నది. (3) సౌందర్య 
సౌశీల్యాలేకాక దమయంతికి గల తెలివితేటలు నిరుపమానాలు. ఆమె ముందుగానే మగడి ఓటమిని ఊహించి తనబిడ్డలను 
విదర్భకు పంపింది. పౌరులను వెంటబెట్టుకొని నలుడిని జూదంనుండి మరల్చటానికి యత్నించింది. తదుపరి నలుడితో 
వనవాసానికి పోవటం, అరణ్యంలో ఆమె పడినపాట్టు ఆమె పాతివ్రత్యాన్ని చాటునట్టివి. (4) ఆమె ఇంగితజ్ఞానం 
అనన్యసామాన్యమైనట్టిది. నలుడిని కనుగొనటానికి ఆమె పన్నిన పన్నుగడ అళీక ద్వితీయ స్వయంవర కల్పనం. నలుడి 
హృదయాన్ని కరిగించి అతడిని ఉద్విగ్నుడిని చేయటానికై బ్రాహ్మణులచేత అనిపించిన ఎత్తిపొడుపుమాటలు. (5) బాహుకవేషధారి 
అయిన నలుడిని ఆమె గుర్తించిన విధానం ఆమె తెలివితేటలకు, జాగరూకతకు నిదర్శనాలు. బాహుకుడు సుస్పష్టంగా 
నలుడు కాడు. వార్‌స్టేయుడు ఆతడిని గుర్తించలేకపోయాడు. అతడికి ఒక్కసారి బాహుక సారథ్యాన్ని చూచినపుడు కొంచెం 
సందేహం కలిగింది. ఆతడు ఊగిసలాడాడే కాని స్థిరనిర్ణయానికి రాలేకపోయాడు. జీవలుడు బాహుకుడిని ద్విపాదజంతువుగానే 
పరిగణించాడు. ఇక దమయంతి అద్వితీయమేధ బాహుకుడి మాటున అణగిమణగిన నలుడి వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగింది. 
మానవమా(త్రుల చర్మచక్షువులు చేయలేని పరిశోధనలో దమయంతి మనోనేత్రం విజయం సాధించింది. (6) దమయంతి 
పరిశోధన సాంగోపాంగంగా (ప్రస్తరించదగ్గది. 1. నలుడి మనస్సుకు వాడిబాణాలవలె నాటే మాటలు విని, పర్ణాదుడికి 
ఏకాంతంగా బాహుకుడు సమాధానం చెప్పక తప్పిందికాదు. 2. నూరు ఆమడలు ఒక దినంలో రథం నడపగల నేర్పు నలుడికి 
మా(త్రమే ఉన్నది. సుదేవుడు పెట్టిన గడువులో నూరు ఆమడల దూరం రథాన్ని నడిపే బాహుకుడు అయోధ్యనుండి విదర్భ 
చేరాడుగదా!. 3. నలుడి రథనేమిఘోష దమయంతికి చిరపరిచితం, విదర్భాపురి బుతుపర్లుడి రథం చేరగానే దమయంతి 
నలుడిరథాన్ని గుర్తించగల్లింది. 4. నలపాకం సుప్రసిద్దం. సంకల్పమాత్రంచేత నిప్పు, నీరు కల్పించగల శక్తి నలుడికి 
తప్ప మానవమా(త్రులు మరెవ్వరికిని ఉండజాలదు. (ఆ శక్తులు అగ్నివరుణాదులవరాలవలన నలుడికి లభించాయి.) ఆ 
విషయాన్ని కేశినిచేత దమయంతి రూఢి చేసికొన్నది. 5. నలుడు వండిన నంజుళ్ళ రుచి దమయంతికి అనుభవ ఆమేడితం. 
6. పుతైషణ బీవకోటికి సహజం. కేశినితోపాటు బిడ్డలను బాహుకుడి దగ్గరకు పుత్తెంచింది. బాహుకుడు వారిని కౌగలించుకొని 
ఆనందబాప్పతన్మయుడు అయ్యాడు. ఇన్ని పరీక్షలు చేసిన పిమ్మట కురూపి అయిన బాహుకుడే ఒకనాటి అతిలోకసౌందర్యనిధి 
అయిన నలుడని దమయంతి నిశ్చయించింది. 7. చిట్టచివరకు బాహుకుడే స్వస్వరూపంతో దమయంతికి ప్రసన్నుడయ్యాడు. 
ఇక కథ కంచికి పోయింది. 


వ. అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన. 204 
ప్రతిపదార్థం: అనినన్‌= అని దమయంతి చెప్పగా; అది= దమయంతి తల్లి; అప్పుడు+అ; భీము+అనుమతంబునన్‌= 


భీముడియొక్క సమ్మతిచాప్పున; దమయంతి+ఒద్దకు= దమయంతి దగ్గరకు; బాహుకున్‌= బాహుకుడిని; రావించిన= రప్పించగా. 


తాత్సర్యం: అని దమయంతి చెప్పగా విని ఆమెతల్లి భీముడి అనుమతిపొంది దమయంతి దగ్గరకే బాహుకుడిని 
రప్పించింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 275 


క చనుదెంచి యందు దీనా । నన నవిరళపంకమలిననతగాత్ర( దప 
స్విని నతికృశ దమయంతిం । గనియె నలుం డుదితబాప్పకణకలితముఖఖిన్‌. 205 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; అందు= అచట; దీన+ఆననన్‌= పరితాపం కల ముఖం కలదానిని; అవిరళ, పంక, మలిన, 
నత, గాత్రన్‌= ఎల్లప్పుడు తడిసిన దుమ్ముతో మాసి వంగిన దేహం కలదానిని; తపస్వినిన్‌= నియమాచరణం కలదానిని; అతి 
కృశన్‌= మిక్కిలి కృశించినదానిని; ఉదిత బాష్ప, కణ, కలిత, ముఖిన్‌= ఉద్భవించిన కన్నీటి బొట్టులతో కూడిన మొగం 
కలదానిని; దమయంతిన్‌= దమయంతిని; నలుండు= నలుడు; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: నలుడు అచటికి చేరి దైన్యం ఉట్టిపడే ముఖం కలదీ, ఎల్లప్పుడు దుమ్ముతో మాసి (క్రుంగినదేహం కలదీ, 
చూపరులకు జాలిగొలిపేదీ, చిక్కి కృశించినదీ, జారే కన్నీటిబొట్టులతో కూడిన మొగం కలదీ- ఐన దమయంతిని 
చూచాడు. 


క. దమయంతి నలుని వికృతాం | గము( జూచియు నతని నన్యుంగా వగవక నె 
య్యమునను లజ్జను నతిసం । భ్రమమున వివశాత్మ యగుచు( బతి కిట్లనియెన్‌. 206 


ప్రతిపదార్థం: దమయంతి; నలుని, వికృత+అంగమున్‌+చూచియున్‌= నలుడియొక్క వికారమైన దేహాన్ని చూచికూడా; 
అతనిన్‌= అతడిని; అన్యున్‌+కాన్‌= పరుడిగా; వగవక= చింతించక; నెయ్యమునను= స్నేహంతోనూ; లజ్జనున్‌= సిగ్గుతోనూ; 
అతి, సంభ్రమమునన్‌= మిక్కిలి తత్తరపాటుతో; వివశ+ఆత్మ+అగుచున్‌= వశం తప్పిన ఆత్మ కలది అవుతూ; పతికి= 
భర్తకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పింది. 


తాత్సర్యం: నలుడిదేహం వికారంగా కనిపించినప్పటికిని అతడిని పరుడిగా ఎంచక, స్నేహంతోనూ, సిగ్గుతోనూ, 
మిక్కుటమైన తత్తరపాటుతోనూ తనను తాను అదుపులో పెట్టుకొనలేకుండా భర్తతో ఇట్లా చెప్పింది. 


వ. _ 'విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని నబల నతిసాధ్వి ననువ్రత నగ్నిసన్నిధి( బాణిగ్రహణవిధి 
లబ్ద యైన దానిం బాసి నలునట్లు నిరయులై యరిగినవా రొరు లెవ్వరు లేరు. 207 


ప్రతిపదార్థం: విజనంబు+ఐన= జనులు లేనట్టి; విపినంబునందున్‌= అడవిలో; అలసి, నిద్ర+పోయినదానిన్‌= బడలి 
నిద్రించిన దానిని; అబలన్‌= బలంలేని ఆడుదానిని; అతి సాధ్విన్‌= మిక్కిలి మంచినడవడి కలదానిని; అనువ్రతన్‌= 
సహధర్మచారిణిని; అగ్ని సన్నిధిన్‌= అగ్నిదేవుడి సమక్షంలో; పాణి, (గ్రహణ, విధి, లబ్ద+ఐన, దానిన్‌= శాస్త్రీయమైన వివాహపద్దతిలో 
పొందబడినదానిని; నలు+అట్టు= నలుడివలె; పాసి= విడిచిపెట్టి; నిరయులు+ఐ= దయలేనివారై; అరిగినవారలు= వెళ్ళినవారు; 
ఒరులు= ఇతరులు; ఎవ్వరు, లేరు= ఎవరూ లేరు. 


తాత్పర్యం: 'జనులు లేని అడవిలో అలసి నిదురపోయినదానిని, బలహీనురాలైన ఆడుదానిని, సహధర్మచారిణి 
అయి తనవెంట అడవికి వచ్చినదానిని, సౌమ్యమైన స(త్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్దతిలో 
పెండ్లిచేసికొని చేపట్టినదానిని నలుడివలె కఠినాత్ములై విడిచిపెట్టి వెళ్ళినవారు ఇతరులు మరెవ్వరూ లేరు. 


క. సురవరులం దొటి(గి తన్నున్‌ । వరియించితి; నన్ను! బుత్రవతి నేలొకొ చె 
చ్చెర విడిచె? నాతనికి ని । ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో? 208 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సురవరులన్‌= దేవతాశ్రేష్టులను; తొజంగి= విడిచి; తన్నున్‌= తననే; వరియించితి= భర్తగా ఎన్నుకొన్నాను; 
నన్నున్‌= నన్ను; పుత్రవతిన్‌= సంతానవతిని; ఏల+ఒకొ= ఎందుకో?; చెచ్చెర= శీఘ్రంగా; విడిచెన్‌= విడిచిపెట్టాడు; ఆతనికిన్‌= 
ఆ నలుడికి; నిష్కరుణునకున్‌= దయలేనివాడికి; ఏను= నేను; ఏమి+ఎగ్గు+కావించితినో= ఎటువంటి అపచారం చేశానో? 


తాత్సర్యం: దేవతాశ్రేష్టులను విడిచిపెట్టి తననే భర్తగా ఎన్నుకొన్నానుకదా! అటువంటి నన్ను సంతానవతినైన దానిని, 
శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు? నాపట్ల కనికరం లేకపోవటానికి ఆతడికి నేను ఎటువంటి అపచారం చేశానో? 


విశేషం: అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్యను విడువరాదు. పైగా సంతానవతి అయినభార్యను విడువరాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 
తాను సంతానవతి. ఒకవేళ తనపై (ప్రేమ లేకున్నా బిడ్డలపై (ప్రమ ఉండాలికదా! కరుణ ఏమాత్రం లేనట్టి కఠినాత్ముడుగా 
ఉండటానికి నలుడికి తాను ఎటువంటి అపచారం చేయలేదే? ధర్మశాస్రాన్నిబట్టిగాని, మానవ సహజమైన పు(త్రప్రమనుబట్టిగాని 
కేవలం నిర్దోషిని అయిన తన్ను విడవటం నలుడికి భావ్యం కాదని దమయంతి విన్నవించింది. ఇంతవరకు దమయంతి 
బాహుకుడితో మధ్యమపురుషలో కాక నలుడినిగురించి (ప్రథమపురుషలోనే మాటాడింది. అంతవరకు బాహుకుడే నలుడని 
దమయంతికి నిశ్చితాభిప్రాయం ఏర్పడినను, ప్రత్యక్షంగా తాను బాహుకుడిని చూచింది ఇప్పుడే. కావుననే ప్రథమపురుషలో 
భాషించి అతడి హావభావాలు పసికట్టి, అతడే నలుడని మళ్ళీ నిశ్చయించుకొనటానికి అట్లా మాటాడింది. ఇక తానే నలుడ 
నని (ప్రకటించుకొనవలసిన వంతు బాహుకుడిదే. ఇచట దమయంతి బాహుకుడితో ఎదురుబొదురుగా నిలిచి మాటాడుతున్నా 
నలుడిగురించి ప్రథమపురుషలో (ప్రస్తావించటం గమనించదగిన అంశం. 


వ. _ 'నిన్నువిడువ నోడకుండు' మని పలికిన యప్పలుకు లేల మజచెనో?' యని శోకతప్తంబైన తన హృదయంబు 
దడుపుచున్నయదియునుంబోలె బాష్పధారలం గుచమండలంబు దడుపుచునున్న దమయంతిం జూచి 
శోకాకులుండై నలుం డిట్లనియె. 209 

ప్రతిపదార్థం: నిన్నున్‌= నిన్ను; విడువను= విడిచిపెట్టను; ఓడకుండుము= భయపడకుము; అని= అంటూ; పలికిన= చెప్పిన; 

ఆ+పలుకులు= ఆ మాటలు; ఏల= ఎందుకు; మజచెనో= విస్మరించాడో; అని; శోక, తప్తంబు+ఐన= దుఃఖంచేత తపించబడిందైన; 
తన హృదయంబు= తన గుండెను; తడుపుచున్న+అదియున్‌+పోలె= చల్లార్చుతున్నదా అనేటట్టుగా బాష్పధారలన్‌= కన్నీటి 

'ప్రవాహములతో; కుచమండలంబు= స్తనములున్న (ప్రదేశమును- ఎదను; తడుపుచున్‌+ఉన్న= తడపుతున్న; దమయంతిన్‌+చూచి; 

శోక+ఆకులుండు+ఐ= దుఃఖంచేత పరితపించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: 'నిన్ను నేను ఎన్నటికిని విడిచిపెట్టజాలను, భయపడకుము” అని నాతో పలుమారులు చెప్పాడుకదా! 
ఆ మాటలు ఎట్టా మరిచిపోయాడో?' - అని ఆమె కన్నీరు కారుస్తూ విలపించింది. ఆమె కార్చిన కన్నీరు స్తనాలపై 
సప్రవించటం చూస్తే, దుఃఖంతో కాగిన హృదయాన్ని ఆమె కన్నీటితో తడుపుతున్నట్టు ఉండింది. ఆ దృశ్యాన్ని చూచి 
నలుడు దమయంతితో ఇట్లా అన్నాడు. 


తే. 'కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి । నట్టి యిడుమల( బడితి నే; నవి మదీయ 
తపము బలమున, నీ దుఃఖదాహమునను । నష్టమై పోయె గలి యిప్లు నన్ను విడిచె. 210 


ప్రతిపదార్థం: కలి, సమావిష్ట, మతిన్‌+అయి= కలిపురుషుడిచేత ఆవహించబడిన బుద్ది కలవాడినయి; కష్టవృత్తిన్‌= కష్టాలు 
అనుభవించి (కఠినప్రవర్తనతో); అట్టి+ ఇడుమలన్‌= అట్టి కష్టాలను; ఏను= నేను; పడితిన్‌= అనుభవించాను; అవి= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 277 


అవన్నియు (అంటే ఆ అగచాట్టు అన్నీ); మదీయ, తపము, బలమునన్‌= నా తపస్సుయొక్క మహిమవలన; నీ, 
దుఃఖదాహమునను= నీ పరితాపమనే నిప్తువలనను; నష్టము+ఐ, పోయెన్‌= నశించిపోయాయి; కలి= కలిపురుషుడు; ఇవ్లు= 
ఇపుడు; నన్నున్‌; విడిచెన్‌= నన్ను విడిచిపోయాడు. 

తాత్పర్యం: 'నన్ను కలి ఆవహించటంచేత ఆ విధంగా బుద్ది చెడి అన్ని కష్టాలపాలు కావలసివచ్చింది. ఆ అగచాట్లు 
అన్నీ నా తపశ్ళక్తిచేత, నీ పరితాపమనే నిప్పువలన తొలగిపోయాయి. ఇపుడు నన్ను కలి విడిచిపోయాడు. 


విశేషం: (1) దమయంతి (ప్రథమపురుషలో భాషించినను బాహుకుడు ఉత్తమపురుషలో మాటాడటం గమనించదగిన అంశం. 

బాహుకుడికి తాను నలుడనని తనకు తెలిసినట్టి అంశమే కదా! ఆతడికి ఎట్టి సంశయం లేదు. (2) నలోపాఖ్యానంలోని 

కథా శిల్పంలోని ముఖ్యాంశాలు రెండు. 1. నలుడు కలి సమావిష్టుడై చెందిన చిత్త విభ్రమం, పడినపాట్టు. 2. దమయంతి 
పరితాపం- సారాంశాలుగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. 

వ. ఏ నిందులకు నీ తదర్ధంబ వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు ననువ్రతుం దలంపక యన్యాపేక్షంబున 
స్వ్వృయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు గాదు; రాజుల నెల్ల నీ స్వయంవరంబునకు 
రావించుటం జేసి కాదే బుతుపర్జుండు వచ్చె ననిన వెబిచి కృతాంజలియై దమయంతి యిట్లనియె. 211 

ప్రతిపదార్థం: ఏను= నేను; ఇందులకు= ఇచటికి; నః తద్‌+అర్థంబు+అ= నీ సంగతి అరయటం కోసమే (నీకోసమే); 

వచ్చితిన్‌= అరుదెంచాను; అది+అట్టుండె= ఆ విషయం అట్లా ఉండుగాక!; నన్నున్‌= నన్ను; అనురక్తున్‌= నీపట్ల ప్రేమకలవాడిని; 
అను(వ్రతున్‌= సహధర్మచారిని; తలంపక= స్మరించక; అన్య+అపేక్షన్‌= ఇతరుడిపై కోరికచేత; పునః+స్వయంవరంబు= తిరిగి 
స్వయంవరం; రచియించుట= కూర్చటం; ఇది= ఈ కార్యం; కులగస్త్రీ, ధర్మంబు+కాదు= కులపాలికకు సరైన న్యాయం కాదు; 
రాజులన్‌+ఎల్లన్‌= రాజులను అందరిని; నీ స్వయంవరంబునకున్‌; రావించుటన్‌+చేసి, కాదె= నీ యొక్క స్వయంవరానికి 
రప్పించటంచేతనే కదా!; బుతుపర్షుండు= బుతుపర్గుడు; వచ్చెన్‌; అనినన్‌= వచ్చినారు అని చెప్పగా; వెజచి= భయపడి; 
కృత+అంజలి+ఐ= ఘటించిన నమస్కృతి కలదై (అంటే నమస్కరించి నద్దె); దమయంతి; ఇట్టు+అనియెన్‌= దమయంతి 
ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నేను ఇచటికి వచ్చింది నీ విషయం తెలిసికొనటంకొరకే. అది అట్టా ఉండనీ! నేను నీమీద (ప్రేమకలవాడిని. 

సహధర్మచారిని. నన్ను విస్మరించి పరపురుషవాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచటం కులసస్త్రీకి ధర్మం కాదు. 

రాజులందరిని ఆహ్యానించటంచేతనే కదా బుతుపర్లమహారాజు ఇప్పుడు విదర్భకు విచ్చేసింది' - అని నలుడు 
© 

అధిక్షేపించగా, భయపడి దమయంతి నలుడికి నమస్కరించి ఇట్లా పలికింది. 


తే. “నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి । పలికి రెల్లచో నాచేత బనుపంబడియ; 

యందు బర్జాదు( డను విప్రం డయ్యయోధ్య । కే(గి ప్రతివచనంబుల నెటి(గె నిన్ను 212 
ప్రతిపదార్థం: నిన్ను, రోయంగన్‌= నిన్ను వెదకటానికై; నాచేతన్‌= నాచేత; పనుపన్‌+పడి+అ= పంపబడియే; వి(ప్రులు= 
బ్రాహ్మణులు; నెమ్మిన్‌+ అరిగి= ప్రీతితో వెళ్ళి; ఎల్లచోన్‌= అన్నిచోట్ల; పలికిరి= మాటాడినారు; అందున్‌= వారిలో; పర్షాదుం 
డు+అను విప్రు(డు= పర్ణాదుడనే బ్రాహ్మణుడు; ఆ+అయోధ్యకు= ఆ అయోధ్యానగరానికి; ఏంగి= వెళ్ళి; ప్రతివచనంబులన్‌= 
ఎదురుమాటలవలన; నిన్నున్‌+ఎణిగాన్‌= నిన్ను తెలిసికొనగలిగాడు. 
తాత్సర్యం: 'నిన్ను వెదకటానికై ప్రీతితో నేను పంపగా పలుతావులకు వెళ్ళి పలికిన విప్రులలో, అయోధ్యకు వెళ్ళిన 
పర్జాదుడనే బ్రాహ్మణుడు నీ ప్రత్యుత్తరంవలన నిన్ను గుర్తించాడు. 

షం! — — 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ ఆపర్జ్ణాదువలన ని న్నెటింగినదానినై ని న్నిట రావించునుపాయంబు దలంచి, యెల్లి దమయంతీ ద్వితీయ 
స్వయంవరం బగు నని బుతుపర్జునందు. బ్రకాశింప సుదేవుం డను బ్రాహ్మణుం బుత్తెంచితి. 213 


ప్రతిపదార్థం: ఆ, పర్జాదువలనన్‌= ఆ పర్ణాదుడనే బ్రాహ్మణుడి వలన; నిన్ను+ఎజింగిన, దానను+ఐ= నిన్ను తెలిసికొన్న 
దాననై; నిన్ను+ఇట, రావించు= నిన్ను ఇచటికి రప్పించే; ఉపాయంబు+తలంచి= వెరవును ఆలోచించి; ఎల్లి= రేపు; 
దమయంతీ ద్వితీయ, స్వయంవరంబు+అగును+అని= దమయంతికి రెండవ స్వయంవరం జరుగుతుందని; బుతు 
పర్షునందున్‌= ఒక్క బుతుపర్గుడికి మాత్రమే; ప్రకాశింపన్‌= తెలియజేయటానికై; సుదేవుండు+అను, (బ్రాహ్మణున్‌= సుదేవు 
డనే విప్రుడిని; పుత్తెంచితిన్‌= నియోగించాను. 


తాత్పర్యం: ఆ పర్గాదుడివలన నీ ఉనికిపట్టులు తెలిసికొన్నదాననై నిన్ను ఇచటికి రప్పించే ఉపాయం ఆలోచించి, 
రేపే దమయంతి రెండవ స్వయంవరం అని ఒక్క బుతుపర్షుడికి మాత్రమే వార్తను తెలియజేయటానికి సుదేవుడనే 
(బ్రాహ్మణుడిని నియోగించాను. 


క. నరవరుండు నలుడు గా ౪౩ । వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ 
త్తురు నరు లొరు? లని దీనిం । బరికింప(గ గడంగి యిట్ల వంచితి నధిపా! 214 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ మహారాజా!) నరవరుండు= నరులలో శ్రేష్ణుడైన; నలుండు+కాక= నలుడు తప్ప; ఎవ్వరు; 
నరులు+ఒరులు= ఇతరమనుజులు; ఎవ్వరు; శతయోజనములు= నూరు ఆమడలు; ఒక్క వాసరమునన్‌= ఒక్కదినంలో; 
వత్తురు?= రాగలరు?; అని= అని తలపోసి; దీనిన్‌+పరికింపగన్‌= ఈ విషయాన్ని చూడాలని; కడంగి= పూని; ఇట్టు+అ= 
ఈ విధంగా; పంచితిన్‌= ఏర్పాటు చేశాను. (పంపినాను) 


తాత్సర్యం: ఓ నలమహారాజా! నరులలో శ్రేష్ణుడైన నలమహారాజు తప్ప మానవమా(త్రులలో మరెవ్వరు ఒక్కదినంలో 
నూరుఆమడలమేర దూరంనుండి రాగలరు? అని ఆలోచించి ఈ విధమైన ఏర్పాటు చేశాను. 


ఉ. ఏ నతిపాపభావమును నెగ్గు దలంపక యుండునట్లుగా 
నానతవైరి! నీ యడుగు లంటంగ నోపుదు; నట్టిదైన న 
న్నీ నలినాప్తు డీ యనలుం డీ మృగలాంఛను డీ సురోత్తముల్‌ 
జాను సెడంగ నీ క్షణమ చంపరె! కోపపరీతచిత్తులై.” 215 


ప్రతిపదార్థం: ఆనతవైరి!= మిక్కిలి నమస్కరించిన శత్రువులు కలవాడా!; (శత్రువులను జయించినవాడా!;) ఏను= నేను; 
అతి, పాప, భావమును= మిక్కిలి చెడు ఆలోచనను; ఎగ్గున్‌= అపచారాన్ని; తలంపక+ఉండునట్టుగాన్‌= ఆలోచించకుండ 
ఉండేటట్లుగా; నీ అడుగులు= నీ పాదాలు; అంటంగన్‌+ ఓపుదున్‌= ముట్టగలను- అంటే పాదాలంటి ప్రమాణం చేయగలను; 
అట్టిది+ఐన= అటువంటిదే అయితే- అంటే నీ పట్ట పాపభావాన్ని అపచారాన్ని తలపోసి ఉన్నట్లయితే; నన్ను; ఈ+నలిన+ 
ఆప్పుండు= ఈ సూర్యుడు; ఈశ4+అనలుండు= ఈ అగ్నిదేవుడు; ఈ; మృగలాంఛనుండు= జింకను గుర్తుగాగల ఈ 
చంద్రుడు; ఈ, సుర+ఉత్తముల్‌= ఈ దిక్సాలకులు; కోప, పరీత, చిత్తులు+ఐ= ఆ(గ్రహంతో నిండిన మనస్సులు కలవారై; 
జాను+చెడంగన్‌= శోభ అంతరించేటట్టు; ఈ క్షణము+అ= ఈ క్షణంలోనే; చంపరె!= చంపివేయరా! 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 279 


తాత్సర్యం: శత్రువులను జయించిన మహావీరుడవైన ఓ నలమహారాజా! నేను ఎటువంటి పాపపు తలంపునుగాని, 
అపచారాన్నిగాని నీపట్ట తలపోయలేదని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలను. నాలో అటువంటి చెడుతలంపే 
ఉన్నట్లయితే- ఈ సూర్యుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ చంద్రుడు, ఈ దిక్సాలకులు ఆగ్రహించి, నన్ను ఈ 
క్షణంలోనే శోభావిహీనగాచేసి చంపివేయరా?” 


విశేషం: నలిన+ఆప్పుడు= పద్మాలకు మిత్రుడు, సూర్యుడు. ఇది కవిసమయం. మృగలాంఛనుడు= లేడిని చిహ్నంగా కలవాడు, 
చంద్రుడు. చంద్రుడిలో గల కళంకం పెక్కు ఉత్రేక్షలకు దారితీసింది. దీన్నికూడ కవిసమయంగా ఎన్నవచ్చును. 'జాను” 
శబ్దానికి సరైన అర్థం ఇంకను తరచవలసి ఉన్నది. శబ్దరత్నాకరంలో జాను= అందము, సౌందర్యము అనే అర్థాలు ఉన్నాయి. 
సూర్యరాయాంధ్ర నిఘంటువులో పెక్కు అర్థాలు ఉన్నాయి. 1. సొగసు, సౌందర్యము 2. శోభ 3. విధము 4. విణ.మంజులము, 
స్పష్టము, అధికము మున్నగు అర్థాలు ఉన్నాయి. నా అభిప్రాయంలో జాను- అంటే పుట్టువుతో వచ్చే తీరుతీయాలు, సహజ 
సారళ్యమనే అర్థం చెప్పవచ్చు. 
వ. అనుచున్న యవసరంబున నఖిలభూతాంతర్గతుం డయిన వాయుభట్టారకుం డెల్లవారలు విన నాకాశంబున 
నుండి నలున కిట్లనియె. 216 


ప్రతిపదార్థం: అనుచున్న+ అవసరంబునన్‌= అని చెప్పుతున్న సమయంలో; అఖిల, భూత+అంతర్గతుండు+అయిన= 
సమస్తమైన భూతాలలో లోపల ఉండే వాడయిన; వాయుభట్టారకుండు= పవిత్రుడైన వాయుదేవుడు; ఎల్లవారలు= అందరు; 
వినన్‌= ఆలకిస్తుండగా; ఆకాశంబుననుండి= గగనంనుండి; నలునకు; ఇట్టు+అనియెన్‌= నలుడికి ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని అంటున్న సమయంలో సమస్తభూతాలలోపల ఉండే వాయుభట్టారకుడు అందరూ వినేటట్టు 
ఆకాశంనుండి నలుడికి ఇట్లా చాటి చెప్పాడు. 


విశేషం: ఈ సృష్టిలోని సమస్త వస్తువులు భూతములే. చేతనాచేతన వస్తువులు సజీవ నిర్జీవ పదార్థాలకు సమష్టి వ్యపదేశం 
భూతశబ్దం. భట్టారక శబ్దం పూజ్యవాచకం. వాయుభట్టారకుడు అంటే పూజ్యుడైన వాయుదేవుడు అని అర్థం. 


చ. 'అమలచరిత్ర నిట్లు దమయంతి. బతివ్రత బల్ముదే? నృపో 
త్తమ! విను దీనియందు విదితంబగు శీలవిధిన్‌ సుధాంశుండున్‌ 
గమలహితుండు నేను నయి కాచితి మొక్కట మూ(డువర్షముల్‌; 
గొమరుగ దీని జేకొనుము కోమలి నీ కనురక్త నావుడున్‌. 217 


ప్రతిపదార్థం: నృప+ఉత్తమ!= రాజులలో శ్రేష్టుడవైన ఓ నలమహారాజా!; అమల, చరిత్రన్‌= స్వచ్చమైన నడవడి కలిగినదానిని; 
దమయంతిన్‌= దమయంతిని; పతివ్రతన్‌= భర్తయెడ భక్తి కలిగినదానిని; ఇట్టు= ఈ రీతిగా; పల్కుదే= ఆక్షేపిస్తావా?; విను= 
ఆకర్లించుము; దీని+అందున్‌= -ఈమెపట్ట; విదితంబు+అగు= తెలియవచ్చిన; శీలవిధిన్‌= మంచినడవడి తీరుతీయాలవలన; 
సుధాంశుండున్‌= అమృత కిరణుడైన చంద్రుడున్నూ; కమలహితుండు= పద్మమిత్రుడైన సూర్యుడున్నూ; ఏనున్‌+అయి= 
నేనున్నూకలిసి; ఒక్కటన్‌= కలిసికట్టుగా; మూడు, వర్షముల్‌= మూడు సంవత్సరాలు; కాచితిమి= కాపాడాము; కొమరుగన్‌= 
ఒప్పుగ; దీనిన్‌= ఈమెను (దమయంతిని); చేకొనుము= పరి[గ్రహించుము; కోమలి= ఈ సుకుమారి; నీకు+అనురక్త= నీ 
పట్ల అనురాగం కలిగినట్టిది; నావుడున్‌= అని పలుకగా. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'రాజులలో ఉత్తముడివైన ఓ నలమహారాజా! ఈ దమయంతి నిర్మలమైన (ప్రవర్తన కలది. 
పతివ్రతాశిరోమణి. ఈమెపట్ల అభివ్యక్తమైన సౌశీల్యంచొప్పున సూర్యుడు, చంద్రుడు, నేను కలిసికట్టుగా ఈమెను 
మూడు సంవత్సరాలు కాపాడాము. ఈమెను నీవు మనసార పరి[గ్రహించుము. ఈ కోమలి నీపట్ట అనురాగం కలిగి 
ఉన్నది'- అని వాయుదేవుడు చాటిచెప్పగా. 


క. కురిసె మరుద్వచనానం । తరమున సురపుష్పవృష్టి; దదయక మైసెన్‌ 
సురదుందుభి నాదంబులు; | గరము ప్రసన్నుండయి వీచె గంధవహుండున్‌. 218 


ప్రతిపదార్థం: మరుత్‌+వచన+అనంతరమునన్‌= వాయుదేవుడి మాటల పిమ్మట; సురపుష్పవృష్టి= దేవతల పూలవాన; 
కురిసెన్‌= కురిసింది; సురదుందుభి నాదంబులు= దేవదుందుభుల నాదాలు; తడయక= వెనువెంటనే; మోసెన్‌= (మోగాయి; 
గంధవహుండున్‌= వాయువుకూడా; కరము= మిక్కిలి; (ప్రసన్నుడు+అయి= సంప్రీతుడై; వీచెన్‌= వీచాడు. 


తాత్సర్యం: వాయుదేవుడి (ప్రకటన పిమ్మట దేవతలు పూలవాన కురిపించారు. వెనువెంటనే దేవదుందుభులు 
మోగాయి. ప్రసన్నుడై వాయుదేవుడు దివ్యసౌరభం వెదజల్లుతూ వచాడు. 


విశేషం: పురాణేతిహాసాలలో దేవతల పుష్పవృష్టి కురియటం, దేవదుందుభులు మోగటం, ఆధునికులు కొందరు నిరర్థకాలైన 
అతిశయోక్తులుగా నిరసించవచ్చును. వీటిని వాచ్యార్థంలో స్వీకరించే కువిమర్శకులమాట లకేమిగాని, సహృదయులు వీటి 
ఆంతర్యం ఎరిగి స్వారస్యం ఆస్వాదించగలరు. నలదమయంతుల పునస్సమాగమాన్ని వర్షించటానికి, పరిమితమైన అర్థాలు 
గల పదాలకు శక్తిచాలదు. దేవదుందుభుల మోతలు, దేవతల పుష్పవృష్టులు, సుప్రసన్నుడై వాయుదేవుడు వెదజల్లే దివ్యపరిమళాలు 
సహృదయులకు అనుభవైకవేద్యాలు. అల మతివిస్తరేణ. అలంకారోక్తి కవీంద్రుల మాతృభాష. 


వ. ఇ ట్లెల్ల వారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు దన్నెజింగించి, దమయంతి పతివ్రతాగుణంబులును 
బతియందుల యకృత్రిమానురాగంబునుం జెప్పిన విని నలుండు పరమ ప్రమోద పరిపూర్ణ హృదయుండై 
తత్‌క్షణంబ కర్కోటకుం దలంచి వాని యిచ్చిన పుట్టంబు పైంబెట్టుకొని నిజరూపంబు దాల్చిన. 219 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఎల్లవారికిన్‌= అందరికి; ఆశ్చర్యంబుగాన్‌= అచ్చెరువు కొలుపేటట్టుగా; వాయుదేవుండు; 
తన్ను+ఎటింగించి= తనను తెలిపి; దమయంతి, పతివ్రతాగుణంబులును= దమయంతియొక్క పతివ్రతా లక్షణాలను; 
పతి+అందుల= భర్తపట్టగల; అకృత్రిమ+అనురాగంబునున్‌= సహజమైన, (స్వచ్చమైన) (ప్రేమను; చెప్పిన; విని= తెలుపగా, 
ఆకర్షించి; నలుండు= నలుడు; పరమ, (ప్రమోద, పరిపూర్ణ, హృదయుండు+ఐ= మిక్కుటమైన సంతోషంతో నిండిన 
హృదయం కలవాడై; తద్‌, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; కర్కోటకున్‌+తలంచి= కర్కోటకుడిని స్మరించి; వాని+ఇచ్చిన, 
పుట్టంబు= ఆతడు ఇచ్చిన వస్త్రం; పైన్‌+పెట్టుకొని= పైన ధరించి; నిజ, రూపంబు= అసలు ఆకారాన్ని; తాల్చినన్‌= 
ధరించగా. 


తాత్సర్యం: ఇట్లా ఎల్లవారికి అచ్చెరువు కలిగేటట్టుగా వాయుదేవుడు తనను తెలియజేసికొని, దమయంతి పతివ్రతా 
లక్షణాలను, ఆమెకు భర్తపట్ల కల స్వచ్చమైన అనురాగాన్ని చెప్పగా విని, నలుడు మిక్కుటమైన సంతోషంతో నిండిన 
మనస్సుకలవాడై, ఆ క్షణంలోనే కర్కోటకుడిని స్మరించి, ఆతడు ఇచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా, నలుడికి తన 
తొల్లిటి ఆకారం ఏర్పడింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 281 


విశేషం: కథానిర్వహణం అద్భుతంగా ఉండాలని నాటకలక్షణం. నలదమయంతి కథలో సహజమైన నాటకీయత రాణిస్తూ 
ఉంటే నన్నయ దానిని పోషించాడు. 'ఎల్లవారికి నాశ్ళర్యంబుగా'- అని నన్నయ ధ్వనింపజేసి ప్రసన్న కథాకలితార్థయుక్తిని 

౧ యథ జా 
(ప్రదర్శించాడు. 


నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట (సం. 3-75-27) 


ఉ. ఆయతబాహు( దప్తకనకాంచితవర్దు మనోజరూపు నిం 

ద్రాయితు సూర్యతేజు నిషధప్రభు నన్నలు( జూచి పద్మప 

త్రాయతనేత్ర యప్టు దమయంతి గరంబు ముదంబు నొంది ల 

క్షీయుత యయ్యె బంధులకు మిత్తులకున్‌ హృదయప్రియంబుగన్‌. 220 
ప్రతిపదార్థం: ఆయత బాహున్‌= పొడుగుపాటి చేతులు కలవాడిని, అంటే ఆజానుబాహుడైన వాడిని; తప్త, కనక+అంచిత, 
వర్గున్‌= అగ్నిలో శుద్ది చేయబడిన మేలిమిబంగారాన్ని పోలిన రంగు కలవాడిని; మనోజ రూపున్‌ (మనస్‌+జ+రూపున్‌)= 
మన్మథుడివంటి ఆకృతి కలవాడిని; ఇం(ద్రాయితున్‌= ఇంద్రుడితో సమానమైనవాడిని; సూర్యతేజున్‌= సూర్యుడివంటి తేజస్సు 
కలవాడిని; నిషధ(ప్రభున్‌= నిషధరాజైన; ఆ+నలున్‌= ఆ నలుడిని; చూచి= దర్శించి; పద్మ, పత్ర, ఆయత, నేత్ర= 
తామరపువ్వురేకులవలె విశాలమైన కన్నులు కలదైన; దమయంతి; అవ్లు= అపుడు; కరంబు= మిక్కిలి; ముదంబున్‌+ఒంది= 
సంతోషాన్ని పొంది; బంధులకున్‌= చుట్టాలకు; మి(త్రులకున్‌= నెచ్చెలులకు; హదయప్రియంబుగన్‌= మనస్సుకు ఆనందం 
కలిగేటట్టు; లక్ష్మీయుత+అయ్యెన్‌= శోభతో కూడినట్టిదయింది. 


తాత్సర్యం: ఆజానుబాహుడు, మేలిమి బంగారు మేనిచాయకలవాడు, మన్మథరూపుడు, ఇంద్రసమానుడు, సూర్యుడి 
తేజంవంటి తేజం కలవాడు, నిషధప్రభువు అయిన నలుడు సహజస్వరూపంతో కనిపించగా చూచి, తామరపువ్వురేకుల 
వంటి విశాలమైన కన్నులు కల దమయంతి సంతోషం పొంగిపొరలి శోభిల్లింది. ఆమె చుట్టాలు, మిత్రులు సంతోషించారు. 


వ. ఇట్లు సంగతులైన యయ్యిరువురకు విరహ పరితాపంబు తోడన శరీరమలినత్వంబు వాసెం బర 
స్పరానురాగంబు తోడన విభూషణ శ్రీవిశేష విలేపన యోగంబులు విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు 
జాతసస్య యైన వసుధ తోయసంప్రాప్తి నాప్యాయిత యైన ట్లజ్ఞాతచర్యుం డైన తన పతిం బడసి 
పరమసంతుష్టహృదయయై చంద్రుతో(గూడిన రోహిణియుంబోలెంబతిం గూడి యొప్పుచున్న దమయంతిం 
జూచి సంతసిల్లి, తన పురంబునం దష్టశోభనంబులు దేవగృహంబులయందు విశేషపూజలు సేయించె; నట్టి 
మహోత్సవం బెటింగి బుతుపర్జుండు నలునొద్దకు వచ్చి 'నీవు నిఖిలలోక పూజ్యుండ వయ్యును నాయొద్ద 
బాహుకుం డనంగా( బ్రచ్చన్న వృత్తి నున్న నిన్ను నెటుంగక నీచకర్మంబులయందు నియోగించితి; దీని 
క్షమియించునది' యని నలుచేత సత్కతుండై యశ్వహృదయోపదేశంబు గొని యయోధ్యకుం జనియె; 
నిట నలుండును విదర్ధాపురంబున నొక్కమాసంబు నివాసంబు సేసి, విదర్దేశ్వరు వీడ్కొని దమయంతి నంద 
పెట్టి, యొక్కరథంబును బదియా టేనుంగులును, నేంబది గుజ్జింబులు, నాటునూటు కాల్టలంబులు6 దనకు. 
దోడుగా నిషధపురంబున కరిగి, పుష్కరుం గని యిట్లనియె. 221 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సంగతులు+ఐన= కలిసిన; ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; విరహతాపంబుతోడన్‌+అ= 
వియోగబాధతోపాటుగానే; శరీర, మలినత్వంబు= దేహంలోని మురికి; పాసెన్‌= విడిచింది; పరస్పర+అనురాగంబు తోడన్‌+అ= 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇరువురిమధ్య ఏర్పడిన ప్రేమతో పాటుగా; విభూషణ, శ్రీ, విశేష విలేపన, యోగంబులు= ఆభరణ శోభ, అసాధారణమైన 
మైపూతల చేరిక; విస్తరిల్లెన్‌= ఒనకూడాయి; అంతన్‌= అంతట; అంతయు విని= సర్వం తెలిసికొని; భీముండు= భీమరాజు; 
జాత, సన్య+ఐన= అంకురించిన పంటమొక్కలు కలదైన; వసుధ= భూమి; తోయ, సంఫప్రాప్తిన్‌= వర్షపాతంవలన; 
ఆప్యాయిత+ఐనట్టు= తనివి చెందినదైనట్టు; అజ్ఞాత చర్యుండు+ఐన= తెలియబడనట్టి (ప్రవర్తనకలవాడయిన, అంటే 
అజ్ఞాతవాసంలోఉన్న; తన, పతిన్‌+పడసి= తన భర్తను పొంది; పరమ, సంతుష్ట, హృదయ+ఐ= మిక్కుటమైన తృప్తిని పొందిన 
హృదయం కలదై; చంద్రుతోన్‌+కూడిన, రోహిణియున్‌+పోలెన్‌= చంద్రుడితో సంయోగం చెందిన రోహిణీనక్షత్రం వలె; 
పతిన్‌+కూడి= భర్తతో కలిసి; ఒప్పుచున్న= శోభిస్తున్న; దమయంతిన్‌+చూచి= దమయంతిని చూచి; సంతసిల్లి= సంతోషించి; 
తన పురంబునందు= తన నగరంలో; అష్టశోభనంబులు= ఎనిమిది విధాలయిన అలంకారాలు; దేవ, గృహంబుల+ అందున్‌= 
కోవెలలలో; విశేషపూజలు= ప్రత్యేకమైన అర్చనలు; చేయించెన్‌= జరిపించాడు; అట్టి= ఆ విధమైన; మహా+ఉత్సవంబు+ఎజింగి= 
గొప్ప పండుగ జరగటం తెలిసికొని; బుతుపర్షుండు; నలు+ఒద్దకు= నలుడి దగ్గరకు; వచ్చి= ఏతెంచి; నీవు; నిఖిలలోక, 
పూజ్యాండవు+అయ్యును= నీవు అన్ని లోకాలచేత అర్చించదగినట్టివాడివే అయినప్పటికి; నా+ఒద్ద= నా దగ్గర; 
బాహుకుండు+అనంగాన్‌= బాహుకుడు అనే పేరుమీద; (ప్రచ్చన్న వృత్తిన్‌+ఉన్న= తెలియబడనిరీతిలో ఉండటంచేత; 
నిన్నున్‌*ఎజుంగక= నీవు ఎవరో తెలియక; నీచకర్మంబుల+అందున్‌= అల్పకార్యాలలో; నియోగించితి= నియుక్తుడిగా 
చేశాను; దీని= నేను చేసినపనిని; క్షమియించునది= మన్నించేది; అని= అనిచెప్పి; నలుచేత; సత్‌, కృతుండు+ఐ= నలుడిచే 
గౌరవించబడినవాడై; అశ్వ, హృదయ+ ఉపదేశంబు+కొని= అశ్య్వహృదయం అనే విద్యను ఉపదేశం పొంది; అయోధ్యకున్‌+చనియెన్‌= 
అయోధ్యాపురికి వెళ్ళాడు; ఇట= ఇచట; నలుండును; విదర్భాపురంబునన్‌= విదర్భరాజధానిలో; ఒక్కమాసంబు= ఒకనెల; 
నివాసంబు+చేసి; విదర్భ+-ఈశ్వరు= విదర్శ్భప్రభువైన భీమరాజును; భీముడను పేరుగల (ప్రభువును, వీడ్కొని= వెళ్ళటానికి 
అనుమతిని గైకొని; దమయంతిన్‌= దమయంతిని; అందు+అ= అచటనే; పెట్టి= ఉంచి; ఒక్క రథంబును= ఒకతేరును; 
పదియాజు+ఏనుంగులును= పదారు ఏనుగులును; ఏబది గుజ్జంబులును= ఏబయి అశ్వాలును; ఆణునూటు 
కాల్చలంబులున్‌= ఆరువందలమంది భటులును; తనకున్‌+తోడుగాన్‌= తనకు సాయంగా; నిషధ, పురంబునకు+అరిగి= 
నిషధదేశం రాజధానికి వెళ్ళి; పుష్కరున్‌+కని= పుష్కరుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నలదమయంతులకు తిరిగి సమాగమం జరిగింది. ఇరువురికి విరహతాపం పోయింది. 
అట్లే ఇరువురికి శరీరమాలిన్యం తొలగింది. ఇరువురికి పరస్పరానురాగం ఏర్పడింది. అట్లే ఆభరణశోభ, చందనాదులతో 
మైపూతలు ఇరువురికి సంక్రమించాయి. పంటమొక్కలు మొలిచిన భూమి వానకురిసినప్పుడు సంతృప్తి చెందినట్టు, 
అజ్ఞాతవాసంలో ఉన్న భర్తను పొంది, పరమానందభరితురాలై చంద్రునితో కూడినరోహిణివలె పతితో కలిసి శోభిల్లుతున్న 
దమయంతిని చూచి, తండ్రి భీమరాజు తన నగరాన అష్టశోభనాలు, దేవళాలలో (ప్రత్యేకపూజలు జరిపించాడు. 
అటువంటి పండుగ వేడుక తెలిసికొని బుతుపర్లమహారాజు నలుడి దగ్గరకు వచ్చి “నివు జగత్‌పరిపూజ్యూడివి. కాని, 
నాదగ్గర బాహుకుడనే పేరుతో అజ్ఞాతవాసంలో ఉన్నావు కావున, నీవు ఎవరో తెలియక నిన్ను అల్పకార్యాలకు 
నియోగించాను. నన్ను క్షమించుము” - అని ప్రార్ధించాడు. తదుపరి బుతుపర్గుడు నలుడిచేత సత్కరించబడినవాడై, 
అతడి దగ్గరనుండి అశ్చహృదయం అనే విద్యను పొంది అయోధ్యకు వెళ్ళాడు. నలుడు విదర్భరాజధానిలో ఒకనెల 
నివసించి దమయంతిని అచటనే ఉంచి, తాను ఒక రథం, పదారు ఏనుగులు, ఏబదిగు(ర్రాలు, ఆరువందలమంది 
కాలిభటులు తోడుగా నిషధదేశరాజధానికి వెళ్ళి పుష్కరుడిని కలిసికొని ఇట్లా చెప్పాడు. 


విశేషం: (1) అష్టశోభనములు= ఎనిమిది విధాలైన అలంకారాలు. 1. నీళ్ళు చల్లటం 2. పందిళ్ళు వేయించటం 3. తోరణాలు 
కట్టించటం 4. చిత్రాలు వాయించటం 5. జెండాలు నెలకొల్పటం 6. పూర్ణకుంభాలు ప్రతిష్టించటం 7. ధూపదీపారాధనలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 283 


ఏర్పరచటం 8. నృత్యగీతవాద్యాలు ఏర్పరచటం. (2) ఇరువురికి విరహతాపంతోపాటు శరీర మలినత్వం తొలగింది- అనటం, 
పరస్పరాభరణాదిక (ప్రాప్తి అనురాగంతోపాటూ ఏర్పడటం- అనేచోట సహోక్తి అలంకారం. చంద్రుడితోకూడిన రోహిణి 
ఉపమానం. నలునితో గూడిన దమయంతి ఉపమేయం. అలంకారం: ఉపమ. జాతసస్య అయిన వసుధ ఉపమానం, నలుడిని 
పొందిన దమయంతి ఉపమేయం. అలంకారం: ఉపమ. 

క. “దమయంతి రోయిగా జూ | దము నీతో నాడం గడంగెదను, ధరణీరా 


జ్యము నీవు నాకు రోయిడు, | మమరంగ జూదంబు నీకు నభిమతమేనిన్‌. 222 


ప్రతిపదార్థం: జూదంబు, నీకున్‌+అభిమతము+ఏనిన్‌= జూదం నీకు ఇష్టమైతే; దమయంతి, రోయిగా= దమయంతిని 
ధనంగా (పణంగా); జూదము; నీతోన్‌= నీతోడ; ఆడన్‌+*కడలగెదను= ఆడటానికి పూనుతాను; ధరణీ, రాజ్యమున్‌= 
భూరాజ్యాన్ని; ఈవు= నీవు; నాకు; రోయి+ఇడు= ధనం (పణం) గా ఒడ్డుము. 


తాత్సర్యం: 'ఓ పుష్కర మహారాజా! నీకు జూదమాడటం ఇష్టమైతే నేను దమయంతిని పణంగా పెట్టి నీతో జూద 
మాడటానికి సిద్దంగా ఉన్నాను. నీవు భూరాజ్యాన్ని పణంగా ఒడ్డి నాతో జూదమాడటానికి సంసిద్దుడవు కమ్ము. 
మత్తకోకిల. 

వీరభోజ్యము సుమ్ము రాజ్యము వింటె? నీవును నేను దు 

ర్వారవృత్తి రథంబు లెక్కి యవంధ్యవిక్రమ మేర్పడన్‌ 

భూరివీరరణం బొనర్తము; పోర నోర్దినవాండ యి 

ద్ధారుణీతలరాజ్యసంపద దాల్టు వీరగుణోన్నతిన్‌. 223 


ప్రతిపదార్థం: రాజ్యము= ప్రభుత్వానికి లోబడినదేశం; వీర, భోజ్యము, సుమ్ము= వీరులచేత అనుభవించదగింది కదా!; వింటె= 
(అని) వినిఉంటివే!; నీవును, నేను; దుర్వారవృత్తిన్‌= నీవూ, నేనూ అప్రతిహతశౌర్యంతో; రథంబులు+ఎక్కి= తేరులపై నిల్చి; 
అవంధ్య, వి[క్రమము+ఏర్పడన్‌= వ్యర్థం కానట్టి పరాక్రమం విలసిల్లగా; భూరి, వీర, రణంబు+ఒనర్తము= గొప్పదైన వీరయుద్దం 
చేద్దాము; పోరన్‌+ఓర్చినవాండ+అ= యుద్దంలో గెలిచినవాడే; వీర, గుణ+ఉన్నతిన్‌= శౌర్యంయొక్క సెంపుచేత (అంటే 
పరా(క్రమాతిశయంచేత); ఈ+ధారుణీ, తల, రాజ్య, సంపదన్‌= ఈ భూస్థలిపైగల (ప్రభుత్వమనే ఐశ్వర్యాన్ని; తాల్చున్‌= 
ధరిస్తాడు. 


తాత్సర్యం: రాజ్యాన్ని అనుభవించవలసింది వీరులే సుమా! అనే సుభాషితం విన్నావుకదా! కాబట్టి నీవూ నేనూ 
రథాలను అధివసించి వ్యర్ణంగాని పరా(క్రమంతో గొప్ప వీరయుద్ధం సల్పుదాం; రమ్ము; యుద్దంలో గెలిచినవాడే 
ఈ సమస్త భూరాజ్యాన్ని వీరపురుషుడుగా ఏలుకొంటాడు! 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. ఈ రెంటిలో నీ కెయ్యది యిష్టంబు దానిన కడంగు' మనినం, బుష్కరుండు రణంబునందు. బరాజితుండు 
గావున నలుం దొల్లియు జూదంబున నొడిచిన వా(డై, యింకను నొడిచి దమయంతిం జేకొని కృతార్జుండ 
నగుదు నని సంతసిల్లి, 'యేనోటు వడితినేని నఖిలమహీరాజ్యంబు నీయది; నీ వోటువడితేని దమయంతి 
నాయది' యని పలికి యొడ్డి నలుతో జూద మాడి యోటువడిన. 224 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ రెంటిలోన్‌= ఈ రెండింటిలో (అంటే జూదమాడటంలో, యుద్దం చేయటంలో); నీకు+ఎయ్యది, ఇష్టంబు= 
నీకు ఏది సమ్మతమో; దానిన్‌+అ, కడంగుము= దానికే పూనుకొనుము; అనినన్‌= అని అడుగగా; పుష్కరుండు; రణంబునందున్‌= 
యుద్దంలో; పరాజితుండు= ఓడిపోయినవాడు; కావున= కాబట్టి; తొల్లియు= మునుపు; జూదంబునన్‌= జూదంలో; నలున్‌= 
నలుడిని; ఒడిచినవాండు+ఐ= 7లిచినవాడై; ఇంకను= మరియు; ఒడిచి= గెలిచి; దమయంతిన్‌= దమయంతిని; చేకొని= 
పరి(గహించి; కృత+అర్థుండను= చరితార్జుడిని; అగుదును+అని= కాగలనని; సంతసిల్లి= సంతోషించి; ఏను= నేను; 
ఓటుపడితిన్‌+ఏనిన్‌= ఓడిపోయినట్టయితే; అఖిల, మహీరాజ్యంబు= నమస్తభూమి (ప్రభుత్వం; నీ+అది= నీది; 
నీవు+ఓటువడితి+ఏని= నీవు ఓడిపోయినట్టయితే; దమయంతి; నా+అది= దమయంతి నాకు దక్కుతుంది; అని, పలికి= 
అని చెప్పి; ఒడ్డి= పణం నిర్ణయించి; నలుడితో= నలుడితో; జూదము+ఆడి; ఓటువడినన్‌= ఓడిపోగా. 


తాత్సర్యం: 'జూదమాడటం, యుద్దంచేయటం ఈ రెంటిలో నీకు ఏది ఇష్టమో దానికే నీవు పూనుకొనుము” అని 
నలుడు పుష్కరుడిని అడిగాడు. లోగడ పుష్కరుడు నలుడిచేతిలో యుద్దంలో ఓడినవాడు; జూదంలో నలుడిని 
ఓడించినవాడు. అందుచేత పుష్కరుడికి నలుడితో జూదమాడి దమయంతిని గెలుచుకొనాలనే ఆశ అంకురించింది. 
అంత, పుష్కరుడు నలుడితో 'మనం తిరిగి జూదమాడుదాము; నీవు గెలిస్తే ఈ సమస్త భూరాజ్యం నీదే; నేను 
నెగ్గితే దమయంతి నాది'- అని పణం నిర్ణయించుకొని ఇరువురూ జూదమాడారు. అందులో పుష్కరుడు ఓడిపోయాడు. 


క. ఘనముగ జంబూద్వీపం । బున గలవా రెల్ల నెలుంగ6 బుష్క్మరుచేతం 

గొనియెం బునర్జ్యూతంబున | ననఘుండు నలు. డఖిలరాజ్య మత్యున్నతితోన్‌. 225 
ప్రతిపదార్థం: జంబూ, ద్వీపంబునన్‌, కలవారు+ఎల్లన్‌= జంబూద్వీపంలో ఉండే జనులందరు; ఘనముగన్‌= గొప్పగా; 
ఎయింగన్‌= తెలిసికొనేటట్టు; అనఘుండు= పాపరహితుడైన; నలుండు; పునర్‌+ద్యూతంబునన్‌= తిరిగి ఆడిన జూదంలో; 
పుష్కరుచేతన్‌= పుష్కరుడి నుండి; అఖిల రాజ్యము= సర్వరాజ్యాన్ని; అతి+ఉన్నతితోన్‌= మిక్కిలి జొన్నత్యంతో; కొనియెన్‌= 
పరి[గ్రహించాడు. 


తాత్పర్యం: జంబూద్వీపంలోని ప్రజలందరికి తెలిసేటట్టుగా పుణ్యశీలుడైన నలుడు పుష్కరుడితో రెండవసారి 
జూదమాడి గెలిచి, సమస్తరాజ్యాన్ని మిక్కిలి గొప్పగా పరి[గ్రహించాడు. 
వ. ఇట్లు జూదంబున( బుష్కరు నోడించి సకల మహీరాజ్యంబును జేకొని నలుండు వాని కిట్లనియె. 226 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; జూదంబునన్‌= జూదంలో; పుష్కరున్‌+ఓడించి; సకల, మహీరాజ్యంబును= సమస్తభూమండల 
ప్రభుత్వాన్ని; చేకొని= పరి[గ్రహించి; నలుండు; వానికిన్‌= పుష్కరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా జూదంలో పుష్కరుడిని గెలిచి, సమస్త భూరాజ్యాన్ని పరిగ్రహించిన నలుడు అతడితో 
ఇట్లా అన్నాడు. 
క “'కలిసంప్రాప్తు(డనై కడు | బలమణీ నీ చేతం దొల్లి బలవద్ద్యూత 


చ్చలజితు(డ నైతి; నది నీ । బల మని గర్వింప వలదు బలవంతుండవై. 227 


ప్రతిపదార్థం: కలి, సంప్రాప్త.డను+ఐ= కలి పురుషుడిచేత ఆవహించబడినవాడినై; కడు= మిక్కిలి; బలము+అటీ= శక్తి 
నశించి; నీ చేతన్‌= నీచేత; తొల్లి= మునుపు; బలవత్‌+ద్యూత+ఛల, బితుండను+ఐతిన్‌= బలవంతంగా ఆడవలసివచ్చిన 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 285 


జూదంలో మోసంచేత జయించబడ్డాను; అది= అటువంటి నాఓటమి; నీ, బలము+అని= నీ శక్తి అని; బలవంతుండవు+ఐ= 
బలం కలవాడివయి; గర్వింపవలదు= వి(ర్రవీగవద్దు. 


తాత్సర్యం: “మునుపు నేను కలిచేత ఆవహించబడినవాడినై, బలం నశించి, నీచేత బలవంతపు జూదంలో ఓడిపోయాను. 
అటువంటి నా ఓటమి నీ బలంవలన లభించిన విజయంగా భావించవద్దు; అది నీ బలమనుకొని గర్వంతో 
విర్రవీగవద్దు. 


వ. నీవు నా పితృవ్యపుత్తుండవు; ని న్నెద్దియుం జేయనోపం బొ మ్మని పుష్కరుని విడిచిపుచ్చి పుష్కలంబయిన 

రాజ్యంబుతో నలుం డున్నంత. 228 
ప్రతిపదార్థం: నీవు; నా పితృవ్యపుత్రుండవు= నా పినతండ్రి కుమారుడవు; నిన్ను+ఎద్దియున్‌+చేయన్‌+ఓపన్‌= నిన్నేమీ 
చేయలేను; పొమ్ము= వెళ్ళుము; అని= అని చెప్పి; పుష్కరున్‌= పుష్కరుడిని; విడిచిపుచ్చి= వదలిపెట్టి; పుష్కలంబు+అయిన= 
సమృద్దమైన; రాజ్యంబుతో; నలుండు= నలుడు; ఉన్నంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: నీవు నా పినతండ్రి కుమారుడవు. కావున నీకు ఎటువంటి కీడును నేను చేయలేను. పొమ్ము'- అని 
నలుడు పుష్కరుడిని విడిచిపెట్టి సర్వసమృద్దమైన రాజ్యాన్ని ఏలుతుండగా. 
కు భీమ ప్రస్థాపిత యయి । కోమలి దమయంతి పుత్తకులు6 దానును ల 

కీ మహిమ వెలుంగుచుండంగం | దామరసదళాక్షి వచ్చె. దనపతికడకున్‌. 229 


ప్రతిపదార్థం: భీమ, ప్రస్థాపిత+అయి= భీముడిచే బాగుగా ప్రయాణము చేయించబడినదై (పంపబడినదై); కోమలి, దమయంతి= 
సుకుమారి అయిన దమయంతి; పుత్రకులున్‌= బిడ్డలు; తానును; లక్ష్మీమహిమ= ఐశ్వర్య (ప్రభావం; వెలుంగుచు+ఉండంగన్‌= 
శోభిల్లుతుండగా; తనపతి కడకున్‌= తన భర్త అయిన నలుడి దగ్గరకు; తామరస, దళ+అక్షి= పద్మంయొక్క రేకులవలె 
విశాలాలైన కన్నులు కల దమయంతి; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: తండ్రి అయిన భీమమహారాజుచేత పంపబడి, తామరపువ్వు రేకులవంటి కన్నులు కల దమయంతి 
బిడ్డలు తాను కలిసి, ఐశ్వర్య మహిమతో శోభిల్లుతూ భర్త అయిన నలుడి దగ్గరకు వచ్చింది. 


వ. అట్లు తన మనోవల్లభయైన దమయంతింగూడి నలుండు విధివిహితానేకాచరితమఖుండైశతమభఖు 
విలాసంబుతో సకలరత్నయుతంబైన రత్నగర్థాధిరాజ్యంబు సేసె(; గావున నక్షజితుండు నైతి నని వగవవలదు; 
నీవును దైవమానుషసంపన్నుండ వయి శత్రువుల జయించి సకలమహీసామ్రూజ్యంబు వడయుదు' వని 
బృహదశ్వుండు ధర్మరాజునకు నక్షహృదయం బుపదేశించి. 230 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తన, మనోవల్లభ+ఐన= తన హృదయేశ్వరి అయిన; దమయంతిన్‌+కూడి= దమయంతితో 
కలిసి; నలుండు; విధి, విహిత+అనేక+ఆచరిత, మఖుండు+ఐ= శా(స్తవిధులలో నిర్దేశించబడిన విధంగా ఆచరించబడిన 
పెక్కుయజ్ఞాలు కలవాడై (అంటే శాప్రీయపద్దతులలో పెక్కుయాగాలు చేసి); శతమఖు, విలాసంబుతోన్‌= దేవేంద్రుడి 
వైభవంతో; సకల, రత్నయుతంబు+ఐన= సమస్త రత్నాలతో కూడి ఉన్న; రత్నగర్భా+అధిరాజ్యంబు+చేసెన్‌= భూమండలాన్ని 
గొప్పగా పరిపాలించాడు: కావునన్‌; అక్ష, జితుండను+ఐతిని+అని= పాచికలచేత (జూదంలో) ఓడిపోయాను అని; వగవ, 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


వలదు= శోకించకుము; నీవును= నీవుకూడ; దైవ, మానుష. సంపన్నుండవు+అయి= దైవసాహాయ్యం, మానుషప్రయత్నంతో 
కూడిన సంపద కలవాడివయి; శత్రువులన్‌= విరోధుల; జయించి; సకల, మహీ, సామ్రాజ్యంబు= సమస్త భూ(స్రామాజ్యం; 
పడయుదువు= పొందగలవు; అని= అని చెప్పి; బృహదశ్వుండు= బృహదశ్వ మహాముని; ధర్మరాజునకున్‌; అక్షహృదయంబు= 
అక్షహృదయం అనే విద్య; ఉపదేశించి= ప్రబోధించి. 


తాత్సర్యం: ఆ విధంగా నలుడు తన హృదయేశ్వరి దమయంతిని కూడి శాస్త్రాలలో నిర్చేశించబడినట్లు సెక్కు 
యాగాలు చేశాడు. దేవేంద్రవైభవంతో సకల రత్నయుతమైన భూమండలాన్ని గొప్పగా పరిపాలించాడు. కాబట్టి, 
పాచికలలో ఓడిపోయానని దుఃఖించవద్దు. నీవును దైవసాహాయ్యం, పురుషప్రయత్నం మేళవించిన అభ్యుదయంతో 
విరోధులను జయించి, సకలభూమండల సామ్రాజ్యాన్ని ఏలగలవు- అని బృహదశ్వుడు ధర్మరాజుకు అక్షహృదయం 
అనే విద్యను ఉపదేశించాడు. 


సీ, ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ । ధానులై వినువారు€ దవిలి సభల 
జదివెడువారును జగతీశ! కలిదోష । నిర్ముక్తు లగుదురు; నిఖిలపుణ్య 
ఫలభాగు లగుదురు; బహుపుత్రపాత్రాయు । రారోగ్యధనయుక్తు లగుదు; రెల్ల 
విషములకును దుష్టవిషయమ్ములకు దూరు । లగుదురు; ధర్మాత్ము లగుదు; రుర్వి 


ఆ. గడు బ్రసిద్ద మిదియు64 గర్కోటకుని, దమ | యంతి(, బుణ్యమూర్తియైన నలుని 
బుజుచరిత్రు డైన బుతుపర్జు€ గీర్తింప । గలిభయంబు లెల్ల గ్రాంగు నధిప! 231 


ప్రతిపదార్థం: ఈ+నల+ఉప+ఆఖ్యానము= ఈ నలుడిని గురించిన ఉపకథ; ఎప్పుడు; దత్త+అవధానులు+ఐ= ఇవ్వబడిన 
అవధానం కలవారయి, అంటే (శ్రద్దతో; వినువారున్‌= ఆలకించేవారు; సభలన్‌= సమావేశాలలో; తవిలి= పూనికతో; 
చదివెడువారును= పఠించేవారును; జగతీ+-ఈశ= ఓ మహారాజా (ధర్మరాజా!); కలిదోష, నిర్ముక్తులు= కలిదోషంనుండి 
విముక్తులు; అగుదురు= కాగలరు- అంటే కలిప్రభావంవలన ఏర్పడే (భ్రమ(ప్రమాదాలకు, కష్టనష్టాలకు లోనుకారు; నిఖిల, 
పుణ్య, ఫల, భాగులు+అగుదురు= సమస్త పుణ్యాలు చేయటంవలన లభించే ఫలితాలను భాగంగా పొందేవారు కాగలరు; 
బహు, పుత్ర పౌత్ర్త్ర+ఆయుస్‌+ఆరోగ్య, ధన, యుక్తులు+అగుదురు= పెక్కుమంది పుత్రులతో, మనుమలతో, ఆయువుతో, 
ఆరోగ్యంతో, ధనంతో కూడినవారు కాగలరు; ఎల్లవిషములకును= అన్ని విషాలకు; దుష్ట విషయమ్ములకు= చెడుఅంశాలకు; 
దూరులు+అగుదురు= తొలగి ఉంటారు; ధర్మ+ఆత్ములు+అగుదురు= ధర్మంతో నిండిన ఆత్మలు కలవారవుతారు; 
ఉర్విన్‌= భూమిలో; ఇదియున్‌= ఈ ఉపాఖ్యానం; కడు= మిక్కిలి; ప్రసిద్దము= ఎల్లరకు తెలిసినది; కర్కోటకుని; దమయంతిన్‌; 
(కర్కోటక, దమయంతులను) పుణ్యమూర్తి+ఐన= పుణ్యం ఆకృతిగాకల; నలుని; బుజుచరిత్రుండు+ఐన= సత్య(ప్రవర్తనుడైన; 
బుతుపర్లున్‌; కీర్తింపన్‌= ప్రశంసించగా; అధిప!= ఓ మహారాజా[ కలి, భయంబులు+ఎల్లన్‌= కలివలన ఏర్పడే భయాలన్నియు; 
క్రాగున్‌= మాడిపోతాయి. 


తాత్సర్యం: ఓ మహారాజా! ఈ నలుడిగాథ (శ్రద్దతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు, కలివలన 
సంభవించే దోషాలనుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం 
విన్నవారికి, వినిపించినవారికికూడ లభిస్తాయి. అటువంటివారికి బహుపుత్రలాభం, పౌత్రవృద్ది, ఆయురారోగ్య 
ధనసంపత్తులు కలుగుతాయి. అన్నివిషాలకు, చెడువిషయాలకు వారు దూరమౌతారు. ధర్మాత్ములౌతారు. ఈ కథ 
భూలోకంలో (ప్రాచీనమైనది; మిగుల ప్రసిద్ధమైనది. కర్కోటకుడిని, దమయంతిని, పుణ్యక్టోకుడైన నలుడిని, 
బుజుచరిత్రుడైన బుతుపర్జుడిని ధ్యానించి కీర్తించిన కలిభయాలు తొలగిపోగలవు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 287 


విశేషం: ఇది పలశ్రుతి. ఏ కథనైనను వినినవారికి, వినిపించినవారికి కలిగే అభ్యుదయ పరంపరాభివృద్ది కథచివర వివరించటం 
ప్రాచీన సాహితీ సంప్రదాయం. (ప్రత్యేక ఫలశ్రుతి చెప్పబడటంచేత నలోపాఖ్యానం భారతకథ కంటె (ప్రాచీనతరమని, ఆ కథ 
సుప్రసిద్ధమైనది కావుననే దానిని బృహదశ్వమహాముని ధర్మరాజుకు చెప్పాడని విమర్శకులు పలువురి అభిప్రాయం. ఇందలి 
పాత్రలు చిరస్మరణీయాలు. కథలోని జిగిబిగి, ఇతివృత్తంలో మలుపులు, గుండెలకు హత్తుకొనేవి. ఫలశ్రుతి స్టూలదృష్టికి 
అతిశయోక్తి భాజనంగా కనిపించినా సూక్ష్మదృష్టికి నలోపాఖ్యానం సహృదయులకు అతిలోకమైన భావితాంతఃకరణ ప్రవృత్తిని 
కల్పిస్తుందని తోచక తప్పదు. భారతదేశంలో యుగయుగాంతరాలనుండి నలోపాఖ్యానం విని, చదివి అలనాడు ధర్మరాజు 
ప్రభృతులు పొందిన సద్యఃపరనిర్వుతి, చిత్తశాంతి, రసానంద తన్మయత్వం అనుభవించిన సహృదయులు ఎందరెందరో 


ఉన్నారు. 
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట (సం. 3-80-1) 


వ. అని చెప్పి బృహదశ్వుం డరిగినం; బాండవులు గాండీవిరాకయ కోరుచు. దదాలోకనప్రీతి నుండునంత 
నంతరిక్షం బెల్లం. దనతేజంబున వెలుంగుచుండ నారదుండు వచ్చి యనుజసహితుండైన ధర్మరాజుచేతం 
బూజితుండై యిట్లనియె. 232 


ప్రతిపదార్థం: అని, చెప్పి= అట్టు వచించి; బృహదశ్వుండు= బృహదశ్వమహాముని; అరిగినన్‌= వెళ్ళగా; పాండవులు= 
పాండురాజ కుమారులు; గాండీవి= గాండీవధారిఅయిన అర్జునుడియొక్క; రాకయ= రాకనే; కోరుచున్‌= ఆకాంక్షిస్తూ; 
తద్‌+ఆలోకన, ప్రీతిన్‌= ఆతడిని చూడాలనే ఆసక్తితో; ఉండు+అంతన్‌= ఉన్నంత; అంతరిక్షంబు+ఎల్లన్‌= ఆకాశమంతయు; 
తన, తేజంబునన్‌= తన (ప్రకాశంతో; వెలుంగుచుండన్‌= శోభిల్లుతుండగా; నారదుండు= నారదమహర్షి వచ్చి= విచ్చేసి; 
అనుజ, సహితుండు+ఐన= తమ్ములతో కూడిఉన్నట్టి; ధర్మరాజుచేతన్‌= ధర్మరాజుచేత; పూజితుండు+ఐ= అర్భించబడినవాడై; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పి, బృహదశ్వమహర్షి ధర్మరాజును వీడ్కొని వెళ్ళినతరువాత, పాండవులు అర్జునుడి రాకనే 
కోరుతూ, ఆతడిని చూడాలనే ఆకాంక్షతో నిరీక్షిస్తుండగా, ఆకాశమంతటిని తన కాంతిచేత శోభిల్లజేస్తూ నారదమహర్షి 
వచ్చి, తమ్ములతో కూడిఉన్న ధర్మరాజుచేత అతిథిసత్కారాలు పొంది ఇట్లా అన్నాడు. 


ఆ. 'ధర్మపుత్త! నీ యుదారచరిత్రకు | ధర్మమతికి( దృప్తతము(డ నైతి; 
నడుగు మిష్ట మెద్ది? యనిన గృతాంజలి | యై మహీశుం డిట్టు లనియె భక్తి 233 


ప్రతిపదార్థం: ధర్మపుత్ర!= ఓ ధర్మతనయా!; నీ+ఉదార, చరిత్రకున్‌= నీయొక్క మంచి నడవడికి; ధర్మమతికిన్‌= ధర్మంతో 
కూడిన బుద్దికి; తృస్తతము(డన్‌+ఐతిన్‌= మిక్కిలి తృప్తి చెందినవాడిని అయ్యాను; (తృప్తుడు, తృప్తతరుడు, తృప్తతముడు 
అనేవి తర-తమ విశిష్టాలు); అడుగుము+ఇష్టము+ఎద్ది= నీకు ఏది ఇష్టమో కోరుకొనుము; అనినన్‌= అని అడుగగా; 
కృత+అంజలి+ఐ= ఘటించిన అంజలి కలవాడై- అంటే నమస్కరించి; మహీ+ఈశు(డు= రాజు (ధర్మరాజు); భక్తిన్‌= 
పూజ్యభావంతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీ గొప్పనడవడికి, నీ ధర్మబుద్దికి నేను సంపూర్ణ సంతృప్తి చెందాను. నీకు ఇష్టమైనది 
కోరుకొనుము” - అని నారదమహర్షి చెప్పగా ధర్మరాజు ఇట్టా పలికాడు. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “మునీంద్రా! నీవు తృప్తుండవైనం ద్రిజగంబులకుం దృప్తియగు; నిన్నుం జూచి కృతార్థుండ నైతి; నా కప్పుడు 
నొక్క ధర్మసందేహంబు గలదు; దాని నిర్ణయించి యానతీయవలయు. 234 


ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునులలో ఇంద్రుడి వంటివాడా!; నీవు, తృప్పుండవు+ఐనన్‌= నీవు సంతృప్తి చెందిన వాడివైతే; 
(త్రిజగంబులకున్‌= మూడులోకాలకు; తృప్తిశ+అగున్‌= తనివి ఏర్పడుతుంది; నిన్నున్‌+చూచి= నిన్ను సందర్శించి; 
కృత+అర్జ్భుండను+ఐతి= చరితార్జుడిని అయ్యాను; నాకు+ఎప్పుడున్‌= నాకు ఎల్లప్పుడు; ఒక్క= ఒక; ధర్మ, సందేహంబు= 
ధర్మాన్ని గురించిన అనుమానము; ఉన్నది; దానిన్‌= ఆ ధర్మసందేహాన్ని; నిర్ణయించి= తేల్చి; ఆనతి+-ఈయవలయున్‌= 
దయచేసి చెప్పాలి. 


తాత్సర్యం: “మునులలో శ్రేష్టుడవైనవాడా! నీవు సంతృప్తి చెందితే మూడులోకాలు సంతృప్తి చెందినట్టే. నిన్ను 
సందర్భించటంచేత నా జన్మ ధన్యమైంది. ఒక ధర్మసందేహం చిరకాలంనుండి నన్ను వేధిస్తున్నది. ఆ ధర్మసందేహాన్ని 
దయచేసి తీర్చి, నన్ను ఉద్దరించాలని ప్రార్థిస్తున్నాను. 


విశేషం: (1) మహానుభావుడైన నారదమహర్షి ఒక్కడు తృప్తిచెందితే చాలు. ముల్లోకాలు సంతృప్తి చెందినట్టే. (2) మహాత్ముల 
సందర్శనం చాలు. జన్మ ధన్యమవుతుంది. ఈ రెండుభావాలు ధర్మరాజుశీలానికి మెరుగు పెట్టుతున్నాయి. 


చ. ధరణి బ్రదక్షిణంబుగ ముదంబున. గ్రుమ్మటి తీర్ణసేవనా 
పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టి పలల నొంద. గాం 
తురు బహుతీర్ధకీర్తనముతో నెతి(గింపుము దీని” నావుడున్‌ 
నరవరు( డైన పార్థునకు నారదు€ డిట్లని చెప్పె. బ్రీతితోన్‌. 235 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిలో; ప్రదక్షిణంబుగన్‌= కుడివైపుగా పయనిస్తూ; ముదంబునన్‌= (ప్రీతితో; (క్రుమ్మణి= తిరిగి; 
తీర్థ, సేవనా, పరులు+అగుచున్న ధన్యులు= పుణ్యక్షేత్రాలను సందర్శించే వారవటంచేత కృతార్థులు అయినవారు; శుభస్థితిన్‌= 
శుభకరమైన ఉనికిలో; ఎట్టి, ఫలంబు= ఎటువంటి పుణ్యఫలితాన్ని; ఒందన్‌+కాంతురు= పొందజాలుదురో; బహు, తీర్థ, 
కీర్తనముతోన్‌= పెక్కు పుణ్యక్షేత్రాల అభివర్లనంతో; దీనిన్‌= దీనిని; ఎజింగింపుము= తెలుపుము; నావుడున్‌= అని పలుకగా; 
నర, వరుండు+ఐన= మనుజులలో శ్రేష్టుడైన; పార్భునకున్‌= పృథాపుత్రుడైన ధర్మరాజుకు; నారదుండు; ప్రీతితోన్‌= సంతోషంతో; 
ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: భూలోకంలో ప్రదక్షిణంచేస్తూ పుణ్యక్షేత్రాలు సందర్శించి ధన్యులైన మహానుభావులు పొందే పుణ్యఫలం 
ఎటువంటిదో అనేక దివ్యక్షేత్రాల వర్లనతోపాటు నాకు తెలుప(ప్రార్థని - అని అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇట్టా 
చెప్పాడు. 


విశేషం: (1) ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగటం. ఎడమనుండి కుడివైపునకు తిరుగుతూ పయనించటం అనేది అసలు అర్థం. 
(2) తీర్థం అంటే నీరు అని అర్థం. తీర్భ్ణమంటే పుణ్యక్షేత్రం అనే అర్థం రూఢికెక్కింది. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, 
పవిత్రనదీతీరాలలో ఉండటం, లేదా అచట పవిత్రంగా భావించబడే జలాలుండటంచేత తీర్ణం అంటే జొపచారికంగా 
పుణ్యక్షేత్రం అనే అర్థం ఏర్పడింది. (3) పారుడు అంటే పృథ (కుంతి) యొక్క కొడుకు. ఈ శబ్దం అర్జునుడికే తరుచుగా 
వాడబడింది. ధర్మజ భీమార్జునులు మువ్వురును పార్టులే కదా! ఇచట పార్టుడు అంటే ధర్మరాజుకు అన్వయిస్తుంది. అనేక 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 289 


తీర్ధయాత్రలు చేసేవారు తాము ఉన్న (ప్రదేశంనుండి (ప్రదక్షిణంగా పయనిస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శించాలి - అనే 
సంప్రదాయం ఇందువలన వెల్లడౌతున్నది. 


క. ధీరు(డు భీష్ముడు గంగా | ద్వారమునం దొల్లి పితృహితమ్ముగ శుభక 
ర్మారంభు€ డగుచు నుండె ను । దారుం డధ్యయన సంతతవ్రతపరుందై. 236 


ప్రతిపదార్థం: ధీరుండు= ధైర్యంకలవాడు; ఉదారుండు= గంభీరుడు; భీష్ముడు; తొల్లి= మునుపు; గంగా, ద్యారమునన్‌= 
గంగానదీముఖంలో; అధ్యయన, సంతత, వ్రతుండు+ఐ= ఎల్లప్పుడు వేదాలను అభ్యసించే దీక్ష కలవాడై; పితృహితమ్ముగన్‌= 
తండ్రికి ప్రీతిగా; శుభ, కర్మ+ఆరంభుండు+అగుచున్‌= సత్‌క్రియలను చేయటానికి ఉద్యుక్తుడై; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: ధైర్యంకలవాడు, గంభీరుడు, ఐన భీష్ముడు పూర్వం గంగాద్యారంలో నిరంతర వేదాధ్యయన దీక్షను 
పూనినవాడై తండ్రికి సంపీతి ఘటించే సత్‌(క్రియలు చేస్తూ ఉండినాడు. 


వ. అతని పితృదేవతాభక్తికి. బరమధర్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బులస్తుండను మహాముని వచ్చిన 
నతిభక్తుండయి యా భీష్ముం డమ్ముని( గుశపీఠంబున నునిచి యర్హ్యపాద్యాదివిధులం బూజించి యతని 
యడుగులు తల నిడుకొని దక్షిణజానుస్పృష్ట మహీతలుండయి' యేను భీష్ముండ భవద్దాసుండ' నని 
ముకుళిత హస్తుం డయి యున్న వానికి. బులస్త్సుం డిట్లనియె. 237 


ప్రతిపదార్థం: అతని= భీష్ముడియొక్క; పితృదేవతా భక్తికిన్‌= పితృదేవతలపట్ట గల పూజ్యభావానికి; పరమ, ధర్మ, 
చరితంబునకున్‌= ధర్మపూరితమైన గొప్ప నడవడికి; మెచ్చి= సంతసించి; తద్‌+దర్శన+అపేక్షన్‌= అతడిని చూడాలనే 
కోరికతో; పులస్త్యుండు+అను, మహాముని= పులస్త్యుడు అనే పేరుకల గొప్పబుషి వచ్చినన్‌= రాగా; అతి, భక్తుండు+అయి= 
మిక్కిలి భక్తికలవాడయి; ఆ, భీష్ముండు; ఆ+మునిన్‌; కుశ, పీఠంబునన్‌+ఉనిచి= దర్భల ఆసనంపై కూర్చుండబెట్టి; అర్హ్య, 
పాద్య+ఆది, విధులన్‌= స్వాగతపూర్వకమైన ఉదకాన్ని, పాదాలు కడుగుకొనే నీళ్లు మొదలైనవాటిని శాస్త్ర విధులలో చెప్పబడిఉన్నట్టుగా 
సమర్పించి; పూజించి= అర్భించి; అతని, అడుగులు= అతని పాదాలు; తలన్‌= తన శిరస్సుపై; ఇడుకొని= పెట్టుకొని; దక్షిణ, 
జాను, స్పష్ట మహీతలుండు+అయి= కుడి మోకాలుచేత ముట్టబడిన భూభాగం కలవాడై (కుడి మోకాలిని ముడిచి 
మోకరిల్లినవాడై); ఏను= నేను; భీష్ముండు= భీష్ముడను; భవత్‌+దాసుండన్‌= మీ సేవకుడిని; అని= అని చెప్పి; ముకుళిత 
హస్తుండు+అయి= ముడిచిన చేతులు కలవాడై, అంటే నమస్కరించి; ఉన్నన్‌= ఉండగా; వానికిన్‌= ఆ భీష్ముడికి; పులస్తుండు= 
పులస్త్య మహాముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: భీష్ముడి పితృదేవతాభక్తికి అతడియొక్క అత్యంత ధర్మశీలానికి మెచ్చి, ఆతడిని చూడాలనే కోరికతో 
అతడి దగ్గరకు పులస్తుడనే గొప్ప బుషి వచ్చాడు. భీష్ముడు ఆ బుషీశ్వరుడిని మిక్కిలి భక్తితో పూజించి, 
దర్భలఆసనంపై కూర్చుండబెట్టి అర్హ్యం, పాద్యం మొదలైన స్వాగతసత్కారాలు సమర్పించి అతడి పాదాలను తన 
శిరస్సుపై చేర్చుకొని, తన కుడిమోకాలు భూమిపై చేర్చి మొక్కి 'నేను భీష్ముడిని, మీ సేవకుడిని" అని పలికి 
నమస్కరించి ఉండగా, అతడితో పులస్త్యుడు ఇట్టా పలికాడు. 


విశేషం: (1) దర్భల ఆసనం సమర్పించటం, అర్థ్యం, పాద్యం ఇచ్చి గౌరవించటం అలనాటి అతిథిసత్కార విశేషాలు. 
(2) దక్షిణజానువు భూతలం అందేటట్టుగా ఉండి అతిథి పాదాలు తన శిరస్సు సోకేటట్లు నమస్కరించటం గౌరవభక్తి 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రపత్తులకు సూచకం. నమస్కరించేటప్పుడు తనపేరు చెప్పుకొనటం సంప్రదాయం. భీష్ముడియందు పితృభక్తి దేవభక్తి, 
ధర్మానురక్తి అనే మూడు గుణాలున్నాయి. అవి బుషుల చేతకూడ గౌరవింపబడేవి. అందువలన పులస్త్యుడు భీష్ముడిని 
దర్శించ వచ్చాడు. భీష్ముడు కర్మఠుడు. అందువలన తీరయా(త్రలనుగురించి అడిగాడు. ధర్మజుడు కూడ భీమ్ముడివలె 
కర్మఠుడు. అందువలన మనుమడికి తాతవిన్నకథను నారదుడు వినిపించాడు. ఇది ఇతిహాస మర్యాదకూడా. 


క. 'పితృదేవభక్తి. బుణ్య | వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు 
న్నతు(డవు గావున నీచే । ధృతి( గానంగంబడితి నేం బ్రతీపకులేశా! 238 


ప్రతిపదార్థం: 'ప్రతీప, కుల+-ఈశా!= (ప్రతీపుడి వంశంలో (శ్రేష్టుడవైనవాడా!; పితృదేవ భక్తిన్‌= పితృదేవతలపై గల పూజ్యభావంలోను; 
పుణ్యవ్రతచర్యను= పుణ్యం కలిగించే పనులను తదేకదీక్షతో చేయటంలోనూ; నీవు+అ= నీవే; ఎల్లవారికిన్‌= అందరికంటె; 
అతి+ఉన్నతుండవు= మిక్కిలి ఎత్తైనవాడివి - అంటే గొప్పవాడివి; కావున; నీచే; ధృతిన్‌= నిష్టతో; ఏన్‌= నేను; 
కానంగన్‌+పడితిన్‌= సందర్శించబడ్డాను. 


తాత్పర్యం: ప్రతీపమహారాజు వంశంలో (శ్రేష్టుడివైనవాడా! ఓ భీష్ముడా! పితృదేవతారాధనలోను, పుణ్యకార్యాలను 
తదేకదీక్షతో ఆచరించటంలోను నీవే అందరికంటె గొప్పవాడివి. కావుననే నన్ను నీవు ఇంత నిష్టతో ఆరాధించావు. 


వ. నీయిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ' ననిన భీష్ముండు ముదితహృదయుండై 'మునీంద్రా! నాయందు 
నీకు. బ్రసాదబుద్ధి గలదేనిం జెప్పు' మని. 239 


ప్రతిపదార్థం: నీ, ఇష్టంబు+చెప్పుము= నీవు ఏది కోరుకొంటావో తెలుపుము; ఏను+అమోఘ, దర్శనుండను= నేను వ్యర్థం 
కాని దర్శనం కలవాడిని, అంటే నన్ను చూడటంవలన మేలు కలిగితీరుతుంది; అనినన్‌= అని చెప్పగా; భీష్ముండు; ముదిత, 
హృదయుండు+ఐ= సంతోషించిన హృదయం కలవాడై; ముని+ఇంద్రా!= మునులలో శ్రేష్ణుడవైనవాడా!; నాయందున్‌= నాపై; 
నీకున్‌= నీకు; (ప్రసాద, బుద్ది= అనుగ్రహం; కలదేని= ఉంటే; చెప్పుము+అని. 


తాత్సర్యం: నీ ఇష్టం తెలుపు. మేలు చేకూర్చకుండ నా సందర్శనం ఎన్నడూ వ్యర్థం కాజాలదు" - అని 
పులస్త్యమహర్షి పలుకగా భీష్ముడు సంతోషించి “మునీంద్రా! నీకు నాపట్ల దయకలదేని చెప్పుము” అనగా. 


విశేషం: భీష్ముడు పులస్త్యమహర్షిని చెప్పుమని అడిగింది ఏమిటి? ధర్మరాజు నారదుడికి వేసినట్టి ప్రశ్ననే భీష్ముడు అంతకుముందు 
పులస్య్యమహర్షిని అడిగిఉన్నాడు. ఆ సంగతినే (ప్రస్తావించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. అంటే ఇట నారదుడు చెపుతున్న 
సమాధానం అలనాడు పులస్త్యుడు భీష్ముడికి చెప్పినటువంటిదే. 


క. “మనుజేంద్ర! నన్ను నీ యడి । గిన యట్ల పులస్స్యు( బుణ్యకీర్తను గంగా 
తనయుం డడిగిన నతనికి | ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్‌. 240 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= ఓ మహారాజా! (ధర్మరాజా); నన్నున్‌= నన్ను; నీ+అడిగిన+అట్టు+అ= నీవు అడిగిన 
విధంగానే; పులస్త్యున్‌= పులస్త్యమహర్షిని; పుణ్యకీర్తనున్‌= పుణ్యమైన కీర్తనం (చరిత్రం) కలవాడిని; గంగాతనయుండు= 
భీష్ముడు; అడిగినన్‌= (ప్రశ్నించగా; అతనికిన్‌= భీష్ముడికి; అనఘ చరిత్రునకున్‌= పాపరహితమైన (ప్రవర్తన కలవాడికి; 
ఇట్టులు+అని= ఈ విధంగా అని; ముని+చెప్పెన్‌= పులస్త్యమహర్షి చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 291 


తాత్సర్యం: మనుజులకు అధిపతివైన ఓ ధర్మరాజా! నన్ను నీవు అడిగిన విధంగానే పుణ్యమైన చరిత్రగల పులస్త్య 
మహర్షిని భీష్ముడు అడుగగా, ఆ పవిత్రచరిత్రుడైన భీష్ముడికి పులస్త్యముని చెప్పాడు. దానినే ఇపుడు నీకు 
చెప్పగలను. 
సీ. కడగి బుద్దీంద్రియ కర్మేంద్రియంబుల | యందు సంయతచిత్తు లైనవారు 

ధృతి నహంకారప్రతిగ్రహాపేక్షల । యందు నివృత్తాత్ము లైనవారు 

నల్పభోజనులు ననారంభకులు నయ్యు । నత్యంతసంతోషు లైనవారు 

సత్యవ్రతులు శుభాచారు లక్రోధను । లగుచు ధర్మాన్వితు లైనవారు 


ఆ. నఖిలతీర్థశతము లాడిన ఫలములు । నఖిలయజ్ఞవిధుల నైన ఫలము 
బడయుదురు విహీనభాగ్యదుష్కృతులకు( । బరమతీర్ధసేవం బడయ నగునె? 241 


ప్రతిపదార్థం: కడ(గ= పూని; బుద్ది+ఇంద్రియ, కర్మ+ఇంద్రియంబుల+అందు= బుద్దికి సంబంధించిన ఇం(ద్రియాలలో 
మరియు కర్మకు సంబంధించిన ఇం(ద్రియాలలో; సంయత, చిత్తులు+ఐనవారలు= నిగ్రహంతో కూడిన మనస్సు కలవారు; 
ధృతిన్‌= నిష్టతో; అహంకార, (ప్రతిగ్రహ+అపేక్షల+అందున్‌= గర్వం, పరులనుండి స్వీకరించటం- అనే కోరికలలో (కోరికల 
నుండి); నివృత్త+౭ఆత్ములు+ఐనవారు= మరలిన మనస్సులు గలవారు (వైరాగ్యం కలవారు); అల్ప, భోజనులును= తక్కువ 
తిండి తినేవారున్నూ; అనారంభకులును= పురుషకారం చేయక ఉదాసీనులై ఉండేవారున్నూ; అయ్యున్‌= అయినప్పటికిని; 
అత్యంత, సంతోషులు+ఐనవారు= మిక్కిలి సంతోషంతో ఉండేవారు; సత్య, (వ్రతులు= సత్యాన్ని దీక్షతో పాటించేవారు; 
శుభ+ఆచారులు= మంచి నడవడి కలవారు (విశ్వజనీన (ప్రవర్తనులు); అ(క్రోధనులు= కోపం లేకుండ శాంతచిత్తులైనవారు; 
అగుచున్‌; ధర్మ+అన్వితులు+ఐనవారున్‌= ధర్మంతో కూడినవారు; అఖిల, తీర్థ, శతములు+ఆడిన, ఫలములు= 
సమస్తపుణ్యక్షేత్రాలు నూరింటిలో స్నానంచేసిన ఫలాలు; అఖిల, యజ్ఞ విధులను+ఐన, ఫలమున్‌= పెక్కు యజ్ఞాలను 
శాస్త్రీయంగా జరిపిన ఫలం; పడయుదురు= పొందగలరు; విహీన, భాగ్య, దుష్కృతులకున్‌= అదృష్టం లేని పాపాత్ములకు; 
పరమ, తీర్థ, సేవన్‌= గొప్ప పుణ్యక్షేత్రాలను సందర్శించే పుణ్యం; పడయన్‌+అగునె= పొందటం సాధ్యమా! 


తాత్సర్యం: బుద్దీంద్రియ, కర్మేంద్రియాలలో నిగ్రహం కల మనస్సు కలవారు, అహంభావం నుండి మనస్సును 
మరల్చిన దృఢచిత్తులు, ఇతరులనుండి ఎటువంటి ప్రయోజనాన్ని అపేక్షించక, అపరి[గ్రహ(వ్రతాన్ని వైరాగ్యంతో 
ఆచరించేవారు, అల్పభోజనంతో సంతృప్తిచెంది, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండి మిక్కిలి సంతోషంతో 
ఉండేవారు, సత్యసంధులు, సదాచారులు, శాంతస్వభావులు, ధర్మాత్ములు అయినవారు అఖిలతీర్ణాలలో క్రుంకు 
లిడిన పుణ్యఫలం, సమస్తయజ్ఞాలు చేసిన ఫలితం పొందగలరు. కాని, దురదృష్టవంతులైన పాపాత్ములు గొప్ప 
తీరయాత్రలు చేసినా అట్టి పుణ్యఫలం పొందగలరా? [పొందలేరని భావం] 


విశేషం: (1) బుద్దీంద్రియాలు అయిదు. 1. చర్మం 2. చక్షువు 3. శ్రోత్రం 4. జిహ్వ 5. ఘ్రాణం (2) కర్మేంద్రియాలు 
అయిదు. 1. వాక్కు 2. పాణి 3. పాదం 4. పాయువు 5. ఉపస్థ - ఈ పది మనస్సుతో చేరితే ఏకాదశేం(ద్రియాలు అవుతాయి. 
(3) ఈ ప్రకరణంలో తీర్థయాత్రలు సేవించటంవలన కలిగే పుణ్యం, ఆయా క్షేత్రాల మాహాత్మ్యం వివరించటానికి నారదమహర్షి 
పూనుకొన్నాడు. ఇందులో అఖిలయజ్ఞాలు చేసినవారు, సమస్తతీర్థయా(త్రలు సేవించేవారు పొందే పుణ్యాన్ని ఇం(ద్రియవిజేతలు 
వైరాగ్య సంపన్నులు, అనాసక్రయోగులు, సత్యసంధులు, శుభాచారులు, శాంతచిత్తులు అయిన ధర్మాత్ములు పొందగలుగుతారు- 
అని ఉపోద్దాతప్రాయంగా నారదమహర్షి చాటిచెప్పి, తదుపరి తీర్థయాత్ర మహిమను ఉగ్గడిస్తాడు. 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


క తిల గో సువర్ణ దానం । బులు నుపవాసములు. దీర్థముల సేవయు ని 
మ్ములం జేయనివారు దరి । ద్రులు రోగులు నగుదు రాత్మదోషము పేర్మిన్‌. 242 
ప్రతిపదార్థం: తిల, గో, సువర్హ దానంబులున్‌= నువ్వులు, ఆవులు, బంగారాల దానాలున్నూ; ఉపవాసములున్‌= ఆహార 
విరమణలున్నూ; తీర్ణముల సేవయున్‌= తీర్థయాత్రల సేవయున్నూ; ఇమ్ములన్‌= ప్రీతితో; చేయనివారు; ఆత్మ,దోషము, 
థ థ 
పేర్మిన్‌= స్వయంకృతాపరాధంయొక్క అతిశయంవలన; దరిద్రులు= నిరుపేదలు; రోగులున్‌= వ్యాధిగ్రస్తులు; అగుదురు= 
కాగలరు. 


తాత్సర్యం: తిలలు, ఆవులు, బంగారం దానాలు చేయనివారు, ఉపవాసాలు చేయనివారు, పుణ్యతీర్థాలు సేవించనివారు, 
స్వయంకృతాపరాధంవలన నిరుపేదలు, రోగపీడితులు అవుతారు. 


విశేషం: తీర్థయా(త్రలతో వివిధదానాలు ముడిపెట్టబడటం గమనించదగింది. 


క,  క్రతుఫలములు వడయంగ దు । ర్లతులకు దొరకొనదు తీర్ణగమనంబున( ద 
త్రతుఫలము లందుదురు దు । గ్గతులును నిది మునులమతము కౌరవవృషభా! 243 


ప్రతిపదార్థం: క్రతు, ఫలములు+పడయంగ= యజ్ఞాలు చేస్తే సంక్రమించే ఫలాలు సంపాదించటానికి; దుర్గతులకు= పాపాత్ములకు; 
దొరకొనదు= వీలుకాదు; తీర్ణగమనంబునన్‌= తీర్ణయాత్రలవలన; దుర్గతులును= పాపాత్ములు సయితం; తద్‌, (క్రతు, 
ఫలములు= ఆయా యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలాలను; అందుదురు= పొందుతారు; కౌరవ వృషభా!= కౌరవులలో (శ్రేష్టుడా!; ఇది; 
మునులమతము= బుషుల అభిప్రాయం. 


తాత్సర్యం: కురువంశక్రేష్ణుడా! పాపాత్ములకు యజ్ఞయాగాదుల ఫలాలు లభించవు. అయినా, అటువంటి పాపాత్ములు 
తీర్థయాత్రలు చేస్తే యజ్ఞయాగాదులు చేసిన ఫలాలు పొందగలరు. ఇది బుషివరేణ్యుల అభిప్రాయం. 


విశేషం: వృషభ శబ్దం (శ్రేష్టవాచకం. “కలి వృషభులు మహాకావ్యమనియు'- నన్నయ (ప్రయోగం. వృషభం అంటే వాచ్యార్థం 
ఎద్దు లేక ఆంబోతు. 

వ. తీరగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము. 244 
ప్రతిపదార్థం: తీర్ణగమన, ఫలంబు= తీర్థయా(త్రలవలన లభించే ఫలం; ఎల్ల పుణ్యంబులకు= సమస్త పుణ్యాలలో; విశేషంబు= 


గొప్పది; దీని, వినుము= ఈ అంశాన్ని ఆలకించుము. 


తాత్పర్యం: తీరయాత్రలవలన లభించే ఫలం అన్ని పుణ్యాలకంటె గొప్పది. ఈ అంశాన్ని ఆలకించుము. 


చ. నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్య తీ 
రము మునిసిద్దసేవ్యము; ముదంబున నందు బయోజసంభవుం 
డమరులతోడ సన్నిహైతుండై వసియించు(; ద్రిపుష్కరంబులున్‌ 
సమములు; వాని నెప్పుడును సంస్కృతి సేసినం బాయు. బాపముల్‌. 245 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 293 


ప్రతిపదార్థం: నమిత, విరోధి!= లొంగిన శత్రువులు కలవాడా! లేదా శత్రువులచేత నమస్కారాలు పొందినవాడా!; 
పుష్కరము+అనంగన్‌, పుణ్యతీర్ణము= పుష్కరమని పేరుకెక్కిన పుణ్యక్షేత్రం; జగత్‌+విదితంబు= (ప్రపంచ ప్రఖ్యాతి కన్నట్టిది; 
ముని, సిద్ద, సేవ్యము= మునులచేత, సిద్దులచేత సేవించబడేది (సిద్దులు= పరిపక్వత చెందిన యోగీశ్వరులు); ముదంబునన్‌= 
ప్రీతితో; అందున్‌= ఆ పుష్కరతీర్ణంలో; పయోజసంభవుండు= పద్మంలో పుట్టినవాడు (బ్రహ్మదేవుడు; అమరులతోడన్‌= 
దేవతలతో; సన్నిహితు(డు+ఐ= కలిసిమెలసి ఉండేవాడై; వసియించున్‌= నివసిస్తాడు. త్రిపుష్కరంబులున్‌= మూడు పుష్కరాలున్నూ; 
సమములు= సమానాలు; వానిన్‌= ఆ పుష్కరాలను; సంస్కృతి+చేసినన్‌= సంస్మరిస్తే; పాపముల్‌= దురితాలు; పాయున్‌= 
తొలగిపోతాయి. 


తాత్సర్యం: శత్రువులను నిగ్రహించినవాడా! (నమస్కరించిన శత్రువులు కలవాడా!) పుష్కరమనే పుణ్యతీర్థం 
ప్రపంచప్రఖ్యాతిని ఆర్జించినట్టిది. అది మునులు సిద్దులు సేవించేటటువంటిది. అందులో బ్రహ్మదేవుడు దేవతలతో 
కలిసి నివసిస్తాడు. అచ్చటి మూడుపుష్కరాలున్నూ సమానాలే. ఆ పుష్కరాలను సంస్మరిస్తేనే చాలు సమస్తపాపాలు 
తొలగిపోతాయి. 
విశేషం: 'నమిత విరోధి!'- అంటే- (పరాక్రమం చేత) అణచబడిన శత్రువులు కలవాడా!- అనే అర్హంకూడ ఉన్నది. ఈ 
సందర్భమున ఈ విశేషణం కూడ సార్థకమే. 
క. పదివేలకోట్లతీర్థము । లుదితములై పుష్కరముల నుండు మునీంద్ర 

త్రిదశవరు లందు. జేసిరి | మది. గృతకృత్యు లయి తపము ముఖములు బ్రీతిన్‌. 246 
ప్రతిపదార్థం: పదివేలకోట్ల, తీర్ణములు= పదివేలకోట్ల పవిత్రక్షేత్రాలు; ఉదితములు+ఐ= ఆవిర్భవించి; పుష్కరములన్‌= 
పుష్కరాలలో; ఉండున్‌= ఉంటాయి; ముని+ఇంద్ర, త్రిదశవరులు= బుషిశ్రేష్టులు, దేవతా(శ్రేష్టులు; అందున్‌= ఆ పుష్కరాలలో; 
మదిన్‌= మనస్సులో; కృత కృత్యులు+అయి= ధన్యులై; తపము= తపస్సును; మఖములున్‌= యజ్ఞాలును; ప్రీతిన్‌= సంతోషంతో; 
చేసిరి= నిర్వహించారు. 


తాత్సర్యం: ఆ పుష్కరాలలో పదివేలకోట్ల పవిత్రక్షేత్రాలు ఉద్భవించాయి. బుషివరేణ్యులు, దేవతాశ్రేష్టులు అందులో 
తపస్సు చేశారు. యజ్ఞాలు చేశారు. మనస్సులో సంప్రతి చెంది చరితార్జులు అయ్యారు. 


వ. అందు గృతస్నానులై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలంబులు వడయుదురు; కార్తిక 

మాసంబున నొక్కదివసంబు పుష్కరసేన సేయుటయు నొకయే. డగ్నిహోత్రంబు వేల్లటయు సమంబు.247 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ పుష్కరాలలో; కృతస్నానులు+ఐ= చేయబడినస్నానం కలవారై, అంటే స్నానంచేసినవారై; దేవ, 
బుషి పితృ, తర్పణంబులు= దేవతలకు, బుషులకు, పితృదేవతలకు (శ్రాద్ధక్రియలు; చేసినవారు= నిర్వహించినవారు; 
దశ+అశ్వమేధ, ఫలంబులు= పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యాలు; పడయుదురు= పొందుతారు; కార్తికమాసంబునన్‌= 
కార్తికం నెలలో; ఒక్క, దివసంబు= ఒక దినం; పుష్కర, సేవ, చేయుటయున్‌= పుష్కరతీర్జాన్ని ఉపాసించటమున్నూ; ఒక, 
ఏండు= ఒక సంవత్సరం; అగ్నిహోత్రంబు, వేల్చుటయు= అగ్నికుండాన్ని (ప్రజ్వలింపచేయటమున్నూ; సమంబు= సమానం. 


తాత్పర్యం: ఆ పుష్కరాలలో స్నానంచేసి, దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచినవారు పది 
అశ్వమేధయాగాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తికమాసంలో ఒకదినం పుష్కరతీర్ణాన్ని సేవించటం 
ఒకసంవత్సరం అగ్నిహోత్రం వేల్చితే లభించే పుణ్యంతో సమానం. 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అమరవరులందు. బురుషో । త్తము.. డెట్లు విశేషు. డట్లు ధరణిం గల తీ 
రములందు( బుష్కరత్రిత । యము గరము విశేష మభిమతార్దప్రదమై. 248 


ప్రతిపదార్థం: అమర వరుల+అందున్‌= దేవతాశ్రేష్టులలో; పురుష+ఉత్తము(డు= పురుషులలో శ్రేష్టుడైన విష్ణువు; ఎట్టు= ఏ 
విధంగా; విశేషుండు= గొప్పవాడో; అట్లు= ఆ విధంగా; ధరణిన్‌+కల= పుడమిలోఉన్న; తీర్థములందున్‌= పుణ్యతీర్జాల్లో; 
పుష్కర(త్రితయము= మూడు పుష్కరాలు; అభిమత+అర్థ, ప్రదము+ఐ= కోరిన కోరికలను ఇచ్చేవై; కరము= మిక్కిలి; 
విశేషము= గొప్పవి. 


తాత్సర్యం: దేవతలలో విష్ణుదేవుడు ఏవిధంగా గొప్పవాడో, ఆ విధంగానే కోరినకోర్కెలు తీర్చేవిగా మూడుపుష్కరాలు 
ఈ భూమిమీది పుణ్యతీర్థాలన్నింటిలో గొప్పవి. 


విశేషం: అలం: ఉపమ. 

వ. పుష్కరంబున( బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును బ్రహ్మలోకప్రాప్తియు నగు; మటియు 
జంబూమార్గంబు దండులికాశ్రమంబున నగస్త్యవటంబను తీర్ణంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; 
కణ్వాశ్రమంబును ధర్మారణ్యంబును యయాతి పతనంబునుం జూచిన సర్వపావక్షయంబగు; 

wa Ao Si మం, 
మహాకాళంబును గోటితీర్థంబును నశ్వమేధ ఫలప్రదంబులు; భద్రవటంబను రుద్రస్థానంబున రుద్రుం బూజసేసి 
గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున దక్షిణసింధుస్నానంబున. జర్మణ్వతీ తీర్ధ స్నానంబున 
నగ్నిష్టోమ ఫలంబు లగు. 249 


ప్రతిపదార్థం: పుష్కరంబునన్‌= పుష్కరక్షేత్రంలో; పది+ఏండ్లు= పదిసంవత్సరాలు; వసియించినవారికిన్‌= నివసించినవారికి; 
సర్వ(క్రతు, ఫలంబును= సమస్తయజ్ఞాలు చేసిన పుణ్యమున్నూ; (బ్రహ్మలోక (ప్రాప్తియున్‌= సత్యలోకం (ప్రాప్తించటమున్నూ 
(అంటే మరణించిన తర్వాత సత్యలోకంలో నివసించబోవటం); అగున్‌= కలుగును; మజీయ= మరియు; జంబూమార్గంబు= 
జంబూమాగ్గం; తండులిక+ఆ(శ్రమంబునన్‌= తండులిక ఆశ్రమంలోని; అగస్త్యవటంబు= అగస్త్యమహర్షి నాటిన మట్లిచెట్లు 

MN ంె య (2) 
ఉండే క్షేత్రమున్నూ; అను, తీర్ణంబులు+ఆడి= అనే క్షేత్రాలలోని పుణ్యతీర్థాలలో స్నానంచేసి; అశ్వమేధ, ఫలంబు= అశ్వమేధయాగం 
చేస్తే లభించే పుణ్యాన్ని; పడయుదురు= పొందగలరు; కణ్వ+ఆ(శ్రమంబును= కణ్యమహర్షి స్థాపించిన ఆశ్రమమున్నూ; 
ధర్మ+అరణ్యంబును= ధర్మారణ్యం అనే పేరు కల పుణ్యక్షేత్రమున్నూ; యయాతి పతనంబునున్‌= యయాతి భూమికి 
దిగిన ప్రదేశమున్నూ; చూచిన= దర్శిస్తే; సర్వ, పాప, క్షయంబు+అగున్‌= సమస్తపాపాలున్నూ నశించిపోతాయి; మహాకాళంబును= 
మహాకాళం అనే పుణ్యక్షేత్రమున్నూ; కోటితీర్ణంబునున్‌; అశ్వమేధఫలప్రదంబులు= అశ్వమేధయాగంయొక్క పుణ్యాన్ని ఇచ్చేవి; 
భద్రవటంబు+అను= భ(ద్రవటమనే పేరుగల; రుద్రస్థానంబునన్‌= రుద్ర (ప్రతిష్ట కలచోట; రుద్రున్‌+పూజ+చేసి= శివుడిని 
అర్చించి; గణపతిత్వంబు= గణాధిపత్యాన్ని; పడయుదురు= పొందుతారు; నర్మదాస్నానంబునన్‌= నర్మదానదిలో స్నానం 
చేయటంవలన; దక్షిణ సింధుస్నానంబునన్‌= దక్షిణసింధువులో స్నానం చేయటంవలన; చర్మబ్వతీ, తీర్ణస్నానంబునన్‌= 
చర్మణ్వ్యతీ నదీతీర జలాలలో (క్రుంకులు ఇడటంవలన; అగ్నిష్టోమ, ఫలంబులు+అగున్‌= అగ్నిష్టోామయాగం చేయటంవలన 
సం(క్రమించే పుణ్యం లభిస్తుంది. 


తాత్సర్యం: పుష్కరక్షేత్రంలో పదిసంవత్సరాలు నివసించేవారికి సర్వయజ్ఞాలు చేసినపుణ్యం మరియు బ్రహ్మలోక ప్రాప్తి 
కలుగుతాయి. జంబూమార్గంలో, తండులికాశ్రమంలోని అగస్త్యవటంలో (క్రుంకులిడినవారికి అశ్యమేధఫలం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 295 


దక్కుతుంది. కణ్యాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం అనే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయి. 
మహాకాళం, కోటితీర్థం సందర్శిస్తే అశ్వమేధఫలం లభిస్తుంది. భద్రవటమనే రు(ద్రస్థానంలో రుద్రుడిని అర్చిస్తే 
గణాధిపత్యం లభిస్తుంది. నర్మదాస్నానంవలన, దక్షిణ సింధువులో (క్రుంకులిడటంవలన, చర్మణ్వతీ నదీ తీర్థ 
జలాలలో స్నానంచేయటం వలన అగ్నిష్టోమయాగఫలం దక్కుతుంది. 


క అనవద్య వసిష్టాశ్రమ | మున నొక దివసంబు శాకమూలాశనులై 
జను లుండి పడయుదురు బహు | ధనసంపద గోసహస్రదాన ఫలంబుల్‌. 250 


ప్రతిపదార్థం: అనవద్య, వసిష్ట్థ+ఆ(శ్రమమునన్‌= పవిత్రమైన వసిష్టాశ్రమంలో; ఒక దివసంబు= ఒక దినం; శాక, 
మూల+అశనులు+ఐ= కూరలు, వేళ్ళు తింటున్నవారై; జనులు+ఉండి= ప్రజలు ఉండి; బహు, ధన, సంపద= గొప్పధనం, 
ఐశ్వర్యం; గో, సహస్ర, దాన, ఫలంబుల్‌= వేయి ఆవులను దానం చేసిన పుణ్యాలను; పడయుదురు= పొందగలరు. 


తాత్పర్యం: పరమపావనమైన వసిష్టాశ్రమంలో జనులు ఒకదినం శాకాహారంతో కూరలు దుంపలు తిని ఉంటే 
గొప్పధనం, ఐశ్వర్యం, వేయిగోవులను దానం చేసిన పుణ్యాన్నీ పొందగలరు. 


వ. _ మటథి పింగం బను తీర్ధంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని నగ్నిదేవుండు ప్రత్యక్షంబై 
యుండునట్టి ప్రభాసతీర్థం బాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబు వడయుదురు; దుర్వాసునకు విష్ణుదేవుండు 
వరం బిచ్చుటంజేసి వరదానం బనంబరంగిన తీర్థం బాడియు, సరస్వతీసాగరసంగమం బాడియు 
గోసహస్రదాన ఫలంబు వడయుదురు. 251 


ప్రతిపదార్థం: మటీ= ఇక; పింగంబు+అను= పింగము అనే; తీర్ణంబు, సేవించి= పుణ్యక్షేత్రాన్ని దర్శించి; శత, కపిల, గోదాన, 
ఫలంబు= నూరు కపిలగోవులను దానంచేసిన పుణ్యాన్ని; పడయుదురు= పొందగలరు; ఎందు+ఏనిన్‌= ఎచటనైనను; 
అగ్నిదేవుండు= అగ్నిహోత్రుడు; (ప్రత్యక్షంబు+ఐ= సాక్షాత్కరించి; ఉండు+అట్టి= కనిపించేటి; (ప్రభాస, తీర్థంబు+ ఆడి= 
ప్రభాసతీర్థంలో 'క్రుంకులిడి; అగ్నిష్టోమ+అతిరా(త్ర, ఫలంబు= అగ్నిష్టోమం, అతిరాత్రం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
దుర్వాసునకు= దుర్వాసుడనే మునికి; విష్ణుదేవుండు= విష్ణుదేవుడు; వరంబు+ఇచ్చుటన్‌+చేసి= వరం ఇవ్వటంవలన; వరదానంబు+ 
అనన్‌+పరంగిన= వరదానమనే పేరుతో విలసిల్లిన; తీర్ణంబు+ఆడియు= తీర్ణంలో స్నానం చేయు; సరస్వతీ, సాగర 
సంగమంబు+ఆడియు= సరస్వతీనది సాగరాన్ని చేరేచోటులో స్నానంచేసియు; గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను 
దానంచేసిన పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్సర్యం: పింగం అనేతీర్జాన్ని సేవిస్తే నూరుకపిలగోవులను దానంచేసిన పుణ్యం కలుగుతుంది. అగ్నిహోత్రుడు 
సాక్షాత్కరించి ఉన్న ప్రభాసతీర్థంలో స్నానమాడితే అగ్నిష్టోమం, అతిరాత్రం అనేయజ్ఞాలు చేసినపుణ్యం సం(క్రమిస్తుంది. 
విష్ణుదేవుడు దుర్వాసుడికి వరమివ్వటంవల్ల 'వరదాని మని పేరొందిన వరదానతీర్ణంలో స్నానమాడితే, మరియు 
సరస్వతీనది సముద్రంలో కలిసేచోటులో స్నానంచేస్తే వేయిగోవులు దానం చేస్తే వచ్చేపుణ్యం సంప్రాప్తిస్తుంది. 


క్ర ద్వారవతీపురమున( బిం । డారక మను తీర్థమును బెడంగై ముద్రా 
కారంబులై త్రిశూలా । కారములై పంకజములు గానంగంబడున్‌. 252 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ద్వారవతీ, పురమునన్‌= ద్వారవతీపట్టణంలో; పిండారకము+అను, తీర్ణమున; బెడంగు+ఐ= శోబభిల్లేవై; 
ము(ద్రా+ఆకారంబులు+ఐ= ఉంగరంవంటి ఆకృతి కలవై; (త్రిశూల+ఆకారములు+ఐ= (తిశూలంవంటి రూపాలుకలవై; 
పంకజములు= పద్మాలు; (పంక, జ, ములు= బురదనుండి పుట్టినవి, పద్మాలు); కానంగన్‌+పడున్‌= కనిపిస్తాయి. 


తాత్సర్యం: ద్యారవతీపురంలో పిండారకమనే తీర్థంలో ఉంగరాల ఆకృతిలో, (త్రిశూలాలరూపంలో శోభిల్లే పద్మాలు 
కనిపిసాయి. 


వ. _ అందు6ంబరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగర సింధు సంగమ స్పాతులైనవారు వరుణలోక 
గతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి దశాశ్వమేధ ఫలప్రాప్తు లగుదురు; వసుధారయును 
వసుసరంబు నను తీర్థంబు లాడి వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్ణదానఫలం 
బగు; బ్రహ్మతుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీ విలోకనంబున శక్రలోకగతి యగు; శ్రీ 
కుండంబున( బితామహునకు నమస్కరించియు, సౌవర్ణరాజితంబులైన మత్స్యంబులు గల విమలం బను 
తీర్థంబాడియు వాసవసాయుజ్యంబు వడయుదురు; బడబ యను తీర్ణంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన 
నది యక్షయంబై పితృదేవతలకు( దృష్తి. జేయు, గోసహస్ర దానంబునకు నశ్వమేధ సహస్రంబునకు 
విశేషంబు. 253 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ పిండారక తీర్థంలో; పరమ+-ఈశ్చరున్‌= పరమశివుడిని; పూజించి= అర్చించి; పాప, విముక్తులు+ 
అగుదురు= పాపంనుండి విముక్తులు అవుతారు; సాగర, సింధు, సంగమ, స్నాతులు+ఐనవారు= సింధునది సముద్రంలో 
కలిసేచోట స్నానం చేసినవారు; వరుణ, లోక, గతులు+అగుదురు= వరుణలోకానికి వెళ్ళుతారు; శంకు, కర్ష+-ఈశ్వరంబునన్‌= 
శంకుకర్షేశ్వరక్షేత్రంలో; ఈశ్వరున్‌= ఈశ్వరుడిని; పూజించి= అర్చించి; దశ+అశ్వమేధ, ఫల, (ప్రాప్తులు= పది అశ్వమేధాలు 
చేసిన పుణ్యాన్ని పొందినవారు; అగుదురు= అవుతారు; వసుధారయును= వసుధార అనే తీర్థంలో; వసుసరంబున్‌= వసుసరం; 
అను= అనబడే; తీర్ణంబులు+ఆడి= ఈ తీర్చాలలో స్నానంచేసి; వసుప్రాప్తలు= ధనం సంపాదించేవారు; అగుదురు= 
అవుతారు; సింధు+ఉత్తమ, స్నానంబునన్‌= సింధూత్తమ తీర్థంలో స్నానంచేస్తే; బహు, సువర్ణ, దాన, ఫలంబు+అగు= పెక్కు 
బంగారునాణేలు దానంచేసిన పుణ్యం లభిస్తుంది; బ్రహ్మతుంగ, సేవనంబునన్‌= (బ్రహ్మతుంగయాత్ర చేస్తే; బ్రహ్మలోక, 
ప్రాప్తి+అగున్‌= (బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది; శక్రకుమారీ, విలోకనంబునన్‌= శక్రకుమారిని సందర్శించటంవలన; శక్రలోక, 
గతి+అగున్‌= స్వర్గలోకం చేరగలుగుతారు; శ్రీకుండంబునన్‌= శ్రీకుండ క్షేత్రంలో; పితామహునకు= (బ్రహ్మదేవుడికి; 
నమస్కరించియు= వందనమాచరిస్తే; సౌవర్ణ రాజితంబులు+ఐన= బంగారువన్నైతో శోభిల్లే; మత్స్యంబులు+కల= చేపలు 
గల; విమలంబు+అను= విమలం అనే; తీర్ణంబు+ఆడియు= తీర్థస్నానం చేసినా; వాసవ, సాయుజ్యంబు= దేవేం[ద్రుడిలో 
లీనమవటం; పడయుదురు= పొందుతారు; బడబ+అను, తీర్ణంబునన్‌; అగ్నిదేవునకు= అగ్నిహో'త్రుడికి; నైవేద్యంబు+ఇచ్చి నన్‌= 
నివేదన సలిపితే; అది= ఆ పుణ్యం; అక్షయంబు+ఐ= తరుగనట్టిదై; పితృదేవతలకున్‌= పితరులకు; తృస్తిన్‌+చేయున్‌= తనివి 
కలిగిస్తుంది; (అది); గో, సహ(స్ర, దానంబునకున్‌= వేయి ఆవులను దానంచేయటంకంటె; అశ్వమేధ సహ(స్రంబునకున్‌= వేయి 
అశ్వమేధయాగాలకంటె; విశేషంబు= గొప్పది. 


తాత్సర్యం: ఆ పిండారకతీర్థంలో పరమశివుడిని పూజించి పాపంనుండి తొలగుతారు. సింధునది సముద్రంలో 
కలిసేచోట స్నానంచేస్తే వరుణలోకాన్ని సంపాదిస్తారు. శంకుకర్షేశ్వరంలో శివుడిని అర్చిస్తే పది అశ్వమేధయాగాలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 297 


చేసిన పుణ్యం లభిస్తుంది. వసుధార, వసుసరం అనే పుణ్యతీర్ణాలలో స్నానమాడితే ధనలాభం కలుగుతుంది. 
సింధూత్తమతీర్ధంలో స్నానంచేస్తే బహుసువర్షదానఫలం లభిస్తుంది. బ్రహ్మతుంగ తీర్ధసేవలవలన సత్యలోకం సిద్దిస్తుంది. 
శృక్రకుమారీ క్షేత్రయాత్రవలన స్వర్గం లభిస్తుంది. శ్రీకుండంలో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే, బంగారుచేపలు గల 
విమలతీర్ణంలో స్నానంచేస్తే, దేవేంద్రుడితో కలయిక లభిస్తుంది. బడబ అనే తీర్థంలో అగ్నిదేవుడికి నివేదన చేస్తే 
ఆ పుణ్యం తరుగనిదై పితరులకు సంతృప్తి కలిగిస్తుంది. అది వేయి ఆవులను దానంచేస్తే వచ్చే పుణ్యంకంటె, వేయి 
అశ్వమేధయాగాలు సల్పిన పుణ్యంకంటె గొప్పది. 
కు దేవిక యను తీర్ణంబున । దేవసమూహంబుతోడ( ద్రినయను€ డుండున్‌; 

సేవితమై జనులకు నది । గావించు ననూనధర్మకామార్థంబుల్‌. 254 


పతిపదార్లం: దేవిక, అను, తీర్గంబునన్‌= దేవిక అనే పుణ్యనదీ తీరంలో; దేవ సమూహంబుతోడన్‌= దేవతలందరితో కలిసి; 
క 9 యఖ స్ట్‌ (క. 

త్రైనయను(డు= ముక్కంటి (శివుడు); ఉండున్‌= నివసిస్తాడు; అది= ఆ దేవికాతీర్ణం; జనులకున్‌= ప్రజలకు; సేవితము+ఐ= 
సేవించబడిందై; అనూన, ధర్మ, కామ+అర్థంబుల్‌= గొప్పవైన ధర్మపురుషార్ధాన్ని, కామపురుషార్థాన్ని, అర్థవురుషార్థాన్ని; 
కావించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: దేవిక అనే పుణ్యక్షేత్రంలో ముక్కంటి దేవగణాలతోపాటు నివసిస్తాడు. ఆ క్షేత్ర సందర్శనంవలన 

ప్రజలకు సాటిలేని ధర్మపురుషార్థం, కామపురుషార్థం, అర్థ పురుషార్థం సంప్రాప్తిస్తాయి. 

వ. అరయోజన విసృృతంబై పంచయోజనాయామంబైన యద్దేవికానదియును, గామాఖ్యంబును, 
రుద్రతీర్థంబును, యజన యాజన బ్రహ్మ వాలుకంబులును, బ్రహ్మాది దేవతల దీర్హ సత్రస్థానంబైన దీర్ణసత్రంబును 
సేవించినవారికి నిష్టసిద్ది యగు; వినశనంబను తీర్ణంబున నద్భశ్యంబై మేరువునకుం బోవు నెడ నాగోద్దేద, 
శివోద్దేద, చమసోద్దేదంబుల నెందేని సరస్వతి గానం బడియె నట్టి సరస్వతియందు నభిషిక్తులైనవారు 
నాగలోకంబు వడయుదురు; శశరూప పుష్కరంబులు గల శశయానం బను తీర్ణంబున స్నానంబును 
గోసహస్రదానంబును సమంబు. 255 


ప్రతిపదార్థం: అర్హయోజన, విసృతంబు+ఐ= సగం ఆమడమేర విస్తరించి; పంచ, యోజన+ఆయామంబు+ఐన= అయిదు 
ఆమడల నిడివిగల; ఆ+దేవికానదియును; కామ+ఆఖ్యంబును= కామం అనే పేరుగల తీర్ణంబును; రు[ద్రతీర్థంబును; 
యజన, యాజన, (బ్రహ్మ, వాలుకంబులును= యజ్ఞాలు చేయటం, యజ్ఞాలు చేయించటం సదా జరుగుతుండే (బ్రహ్మవాలుక 
తీర్జాలును; (బ్రహ్మ+ఆది, దేవతల= (బ్రహ్మమున్నగు దేవతలకు; దీర్భ స(త్రస్థానంబు+ఐన= దీర్భ సత్రయాగం చేయటానికి 
ఠా యి థ యి 
స్థానమైన; దీర్భ స్వత్రంబును= దీర్హ స(త్రమనేతీర్ణాన్ని; సేవించినవారికిన్‌= దర్శించిన వారికి; ఇష్టసిద్ది+అగు= కోరిన కోరికలు 
య — యి యి థ Gs) 
నెరవేరుతాయి; వినశనంబు+అను= వినశనం అనే; తీర్ణంబునన్‌= పుణ్యక్షేత్రంలో; అదృళ్యంబు+ఐ= కనిపించనట్టిదై; 
మేరువునకున్‌+పోవు+ఎడన్‌= మేరుపర్వతానికి పోయేదారిలో గల; నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేదంబులన్‌= నాగోద్భేదం, 
శివోద్భేదం, చమసోద్భేదం అనే తీర్చాలలో; ఎందు+ఏని= ఎందులోనైతే; సరస్వతి కానంబడియెన్‌= సరస్వతి కనబడినదో; అట్టి 
సరస్వతి+అందున్‌= ఆ సరస్వతీనదిలో; అభిషిక్తులు+ఐనవారు= స్నానంచేసినవారు; నాగ, లోకంబు= నాగలోకాన్ని; పడయుదురు= 
పొందుతారు; శశరూప, పుష్కరంబులు+కల= కుందేలు ఆకారంగల పద్మాలు ఉండే; శశయానంబు+అను తీర్ణంబున= 
శశయానమనే పుణ్యక్షేత్రంలో; స్నానంబును= స్నానంచేయటమున్నూ; గో సహ(స్రదానంబును= వేయి ఆవులను దానం 
చేయటమున్నూ; సమంబు= సమానం. 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆమడలో సగం విస్తరించి, అయిదు ఆమడల నిడివి కల ఆ దేవికానదిని, మజియు కామం అనే 
పేరున్న పుణ్యక్షేత్రాన్ని, రుద్రతీర్ణాన్ని, యజ్ఞాలు చేయటానికి, చేయించటానికి అనువైన బ్రహ్మవాలుకాన్ని, బ్రహ్మాది 
దేవతలు దీర్హసత్రమనే యజ్ఞం చేసినచోటయిన దీర్భసత్రాన్ని సేవించినవారికి కోరినకోరికలు ఈడేరుతాయి. వినశనం 
అనే తీర్థంలో కనిపించకుండ పోయిన సరస్వతీనది, మేరువుకు వెళ్ళేమార్గంలో ఉండే నాగోద్భేదం, శివోద్భేదం. 
చమసోద్భేదం అనే పుణ్యతీర్జాలలో ఎక్కడ కనబడుతుందో అటువంటి సరస్వతీనదిలో స్నానం చేసినవారు నాగలోకానికి 
వెళ్లుతారు. కుందేటి ఆకారంకల పద్మాలుండే శశయానం అనేతీర్ధంలో చేసే స్నానం వేయిగోవులను దానంచేయటంతో 
సమానం. 


మధ్యాక్కర. 

ఏ మేమ మున్ను పూజింపుదుము రుర్రు నిం దని వేడ్క 

తో మునికోటి దారున్న నీశు( డందొటికును బ్రీతి 

గా మతిలోం గోటిరుద్రరూపముల్‌ గావించె నదియు 

భూమిం బ్రసిద్ధమై రుద్రకోటి నాం బొలిచి వెలింగె. 256 
ప్రతిపదార్థం: ఏము+ఏము+అ= మేము మేమే; ఇందు= ఇచట; మున్ను= ముందుగా; రుద్రున్‌= శివుడిని; పూజింపుదుము= 
అర్భిస్తాం; అని= అంటూ; వేడ్కన్‌= కుతూహలంతో; మునికోటి= బుషుల సముదాయం; తారు+ఉన్న= తామందరును 
ఉంటే; ఈశుండు= శివుడు; అందొజకును= అందరికిని; ప్రీతిగా= సంతోషం కలిగేటట్టుగా; మతిలోన్‌= సంకల్పంలో; 


కోటిరు(ద్ర, రూపముల్‌ కావించెన్‌= నూరులక్షల శివాకృతులను ఏర్పరచాడు; అదియు= ఆ చోటు; భూమిన్‌= భూమిలో; 
ప్రసిద్దము+ఐ= ప్రఖ్యాతిని ఆర్జించి; రుద్రకోటి, నాన్‌= రుద్రకోటి అనబడుతూ; పొలిచి, వెలింగెన్‌= సొగసుగా శోభిల్లింది. 


తాత్పర్యం: “ఇక్కడ మేమే ముందు శివుడిని అర్బిస్తాం; కాదు, మేమే ముందు శివుడిని పూజిస్తాం'- అని 
పెక్కుమంది మహర్షులు కుతూహలంతో ఉండగా, శివుడు అందరికీ సంతోషం కలిగించటానికై కోటి రుద్రరూపాలలో 
ఆవిర్భవించాడు. ఆ దివ్యక్షేత్రం భూమిపై 'రు[ద్రకోటి” అనే పేరుతో ప్రసిద్దికెక్కి (ప్రకాశించింది. 

విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 

వ. అందు రుద్రుం బూజసేసి రుద్రలోకప్రాప్తు లగుదురు. 257 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ రుద్రకోటితీర్ణంలో; రుద్రున్‌= శివుడిని; పూజచేసి= అర్చించి; రుద్రలోక, ప్రాప్తలు+అగుదురు= 
శివుడిలోకమైన కైలాసాన్ని పొందుతారు. 

తాత్పర్యం: అక్కడ రుద్రుడిని అర్భించినవారు శివలోకమైన కైలాసాన్ని పొందుతారు. 


క. నరనుత! నైమిశమున( బు | ష్మరముల మూటను జగత్రకాశితమై యి 
ద్దరణి( గురుక్షేత్రము దు । స్తరదురితౌఘముల కెల్ల దవ్వగుచుండున్‌. 258 


ప్రతిపదార్థం: నర, నుత!= నరులచేత పొగడబడినవాడా!; ఈ+ధరణిన్‌= ఈ భూలోకంలో; కురుక్షేత్రము= కురుక్షేత్రమనే 
ప్రదేశం; నైమిశమునన్‌= నైమిశమనే పుణతీర్థం చేత; పుష్కరముల, మూయను= పుష్కరత్రయ తీర్జాలచేత; జగత్‌+ప్రకాశితము+ఐ= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 299 


ప్రపంచంలో మిక్కిలి (ప్రసిద్దమై; దుస్తర, దురిత+ఓఘములకు+ఎల్ల= దాట శక్యంకాని పాపాల సమూహాలకు అన్నిటికి; దవ్వు= 
దూరం; అగుచుండున్‌= అవుతుంటుంది. 


తాత్సర్యం: నరనుతుడవైనవాడా! ఈ లోకంలో కురుక్షేత్రం- నైమిశతీర్ణం, పుష్కరత్రయం - అనే పుణ్యక్షేత్రాల 
చేత ప్రపంచ(ప్రసిద్దమై దాటరాని పాపసంఘాలన్నింటికి సుదూరంగా విలసిల్లుతూ ఉంటుంది. 


విశేషం: కురుక్షేత్రం అనేక పుణ్యతీర్థాలకు ఉనికిపట్టైన పుణ్యభూమి” - అని ఇందువలన వెల్లడౌతున్నది. 


తే. అమరలోకనివాసుల యండ్రు విబుధు । లా కురుక్షేత్రవాసుల; నదియు వినంగ 

నుత్తమంబు దృషద్వతి యుత్తరమున( । దపనతేజ! సరస్వతి దక్షిణమున. 259 
ప్రతిపదార్థం: తపనతేజ!= సూర్యతేజస్సు వంటి తేజస్సు కలవాడా!; విబుధులు= జ్ఞానులు; ఆ, కురుక్షేత్ర నివాసులన్‌= ఆ 
కురుక్షేత్రప్రజలను; అమరలోక, నివాసులు+అ+అండ్రు= స్వర్గలోకంలో నివసించేవారే అని అంటారు; అదియు= ఆ 
కురుక్షేత్రమును; దృషద్వతి+ఉత్తరమునన్‌= దృషద్వతి అనే నదికి ఉత్తరదిక్కున; సరస్వతీ= సరస్వతీనదికి; దక్షిణమునన్‌= 
దక్షిణదిక్కులో; వినంగన్‌= వినటానికి; ఉత్తమంబు= శ్రేష్టమైనది. 


తాత్పర్యం: సూర్యతేజంవంటి తేజం కలవాడా! ఆ కురుక్షేత్రంలో నివసించే ప్రజలు స్వర్గలోకనివాసులే అని 
జ్ఞానుల మాట. సరస్వతీనదికి దక్షిణదిశలోను దృషద్వతీనదికి ఉత్తరదిక్కునను ఉత్తమంగా విలసిల్లుతూఉన్న ఆ 
కురుక్షేతంయొక్క మహిమ వీనులకు విందు చేస్తుంటుంది. 


వ. అక్కురుక్షేత్రశమంత పంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమ. బితామహు నుత్తరవేది యనంబడునట్టి 
కురుక్షేత్రంబు ముట్టిన వారికి(, గురుక్షేత్రంబునకుం బోయెద మనిన వారికి. గురుక్షేత్రంబున 
వసియించెదమని తలంచినవారికి సర్వపాపక్షయం బగు; దదనంతరంబున విష్ణుస్థానంబున విష్ణువు 
నర్షించిన నశ్వమేధ ఫలం బగు బారిప్లవం బను తీర్చమాడి యగ్నిష్టోమఫలంబు వడయుదురు; పృథివీతీర్దం 
బాడిన గోసహస్ర దానఫలం బగు; శాలూకిని యను తీర్థం బాడిన దశాశ్వమేధ ఫలం బగు; సర్పతీర్ధం పాడీ 
యందు. దరండకుం డను ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ది యగు; నెందేని విష్ణుం డాదివరాహం 
బయ్యె నట్టి వరాహతీర్హం బాడినవారికి నగ్నిష్టోమ ఫలంబగు; నశ్వినీతీర్ధం బాడిన రూపవంతు లగుదురు; 
జయంతి యందు సోమతీర్ధ స్నానంబును, గృతశౌచతీర్థస్నానంబును రాజసూయ పొండరీక సమంబు; 
లగ్నివటంబున, ముంజవటంబున నీశ్వరుం బూజించి గాణపత్యంబు వడయుదురు; యక్షిణీతీర్ణమాడి 
యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్ర ద్వారంబు. బ్రదక్షిణంబు సేసినం బాపక్షయం బగు. | 260 


ప్రతిపదార్థం: ఆ+కురుక్షేత్ర, శమంత పంచకంబుల నడుమన్‌= ఆ కురుక్షేత్రంలో ఉండే శమంత పంచకాలు అనే 
సరస్సులకు నడుమగల; రామహ్రదంబు నడుమన్‌= రామ(హ్రదం అనే సరస్సుకు మధ్య; పితామహు+ఉత్తరవేది+అనంబడు+అట్టి= 
(బ్రహ్మదేవుడియొక్క ఉత్తరవేది అనబడే; కురుక్షేత్రంబు= కురుక్షేత్రాన్ని; ముట్టినవారికిన్‌= స్పృశించినవారికి; కురుక్షేత్రంబున 
కున్‌+పోయెదము+అనిన వారికిన్‌= కురుక్షేత్రానికి పోతామనే వారికిన్నీ; కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రంలో; వసియించెదము+అని= 
నివసిస్తామని; తలంచినవారికి= భావించినవారికి; సర్వపాపక్షయంబు+అగున్‌= సమస్తపాపాలు నశిస్తాయి; తద్‌+అనంతరంబునన్‌= 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


అటుపిమ్మట; విష్ణుస్థానంబునన్‌= విష్ణువు ఉండేచోటున; విష్ణువును+అర్బించినన్‌= విష్ణుదేవుడిని ఆరాధిస్తే; అశ్వమేధ, 
ఫలంబు+అగున్‌= అశ్వమేధం చేసిన పుణ్యం లభిస్తుంది; పారిప్టవంబు+అను, తీర్ణము+ఆడి= పారిప్టవం అనే తీర్థంలో 
స్నానంచేస్తే; అగ్నిష్టోమ, ఫలంబు= అగ్నిష్టోమం అనేయజ్ఞం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; పృథివీ, తీర్థంబు+ఆడినన్‌= 
పృధి వీతీర్ణంలో స్నానంచేస్తే; గో, సహస్ర, దాన, ఫలంబు+అగున్‌= వేయిఆవులను దానంచేసిన పుణ్యం దక్కుతుంది; 
శాలూకిని+అను, తీర్ణంబు+ఆడినన్‌= శాలూకిని అనేతీర్ణంలో స్నానంచేస్తే; దశ+అశ్వమేధ, ఫలంబు+అగు= పది అశ్వమేధయాగాలు 
చేసిన పుణ్యం వస్తుంది; సర్పతీర్ణంబు+ఆడి= సర్పతీర్ణంలో స్నానంచేసి; అందున్‌= అచట ఉండే; తరండకుండు+అను= 
తరండకుడు అనే; ద్వారపాలకునిన్‌+చూచిన వారికి= ద్యారబంధాన్ని కావలా కాస్తున్న భటుడి విగ్రహాన్ని సందర్శించిన వారికి; 
ఇష్ట, సిద్ది+అగున్‌= కోరినకోరికలు నెరవేరుతాయి; ఎందు+ఏనిన్‌= ఏ స్థలంలోనైతే; విష్ణుండు= విష్ణుదేవుడు; ఆది, 
వరాహంబు+అయ్యెన్‌= మొదటి వరాహఅవతారం ఎత్తాడో; అట్టి= అటువంటి; వరాహతీర్ణంబు+ఆడిన వారికిన్‌= ఆ వరాహతీర్థంలో 
స్నానంచేసి నవారికి; అగ్నిష్టోమ, ఫలంబు+అగున్‌= అగ్నిష్టోామయాగం చేసిన పుణ్యం లభిస్తుంది; అశ్వినీ తీర్ణంబు+అడిన= 
అశ్వినీతీర్ణంలో స్నానంచేస్తే; రూపవంతులు+అగుదురు= అందంగల ఆకృతి కలవారు అవుతారు; జయంతి+అందు= 
జయంతి అనే (ప్రదేశంలో ఉండే; సోమతీర్థస్నానంబును= సోమతీర్ణంలో స్నానంచేయటమున్నూ; కృతశౌచతీర్ణస్నానంబును= 
థ థ థ 
కృతశౌచమనే తీర్థంలో స్నానం చేయటమున్నూ; రాజసూయ, పౌండరీక సమంబులు= రాజసూయయాగంతో, పౌండరీక 
యాగంతో సమానాలు; అగ్నివటంబునన్‌= అగ్నివటతీర్ణంలో; ముంజవటంబునన్‌= ముంజవటమనే తీర్థంలో; ఈశ్వరున్‌+ 
పూజించి= శివుడిని అర్చించి; గాణపత్యంబు= గణాలపై ఆధిపత్యాన్ని; పడయుదురు= పొందగలరు; యక్షిణీ తీర్ణము+ ఆడి= 
యక్షిణీతీర్ణంలో స్నానం చేసి; ఇష్టఫలంబులు+పడయుదురు= కోరిన కోరికలు పొందుతారు; కురుక్షేత్ర ద్వారంబున్‌= కురుక్షేత్రాన్ని 
ప్రవేశించే స్థలంలో కల ద్వారాన్ని; ప్రదక్షిణంబు+చేసినన్‌= ఎడమనుండి కుడివైపునకు భక్తిభావంతో చుట్టుతిరిగితే; పాప, 
క్షయంబు+అగు= పాపాలు నశిస్తాయి. 


తాత్సర్యం: ఆ కురుక్షేత్రంలో ఉండే శమంతపంచకాల నడుమగల, రామ(హ్రదం అనే సరస్సు మధ్య (బ్రహ్మదేవుడి 
ఉత్తరవేది ఉన్నది. అటువంటి కురుక్షేత్రాన్ని స్పృశించినవారికిన్నీ, కురుక్షేత్రానికి పోవాలని తలపోసినవారికిన్నీ, 
కురుక్షేత్రంలో నివసిస్తామని ఆలోచించినవారికిన్నీ సర్వపాపాలు నశిస్తాయి. అటుపిమ్మట విష్ణుస్థానంలో విష్ణుమూర్తిని 
అర్చిస్తే అశ్వమేధం చేసిన పుణ్యం లభిస్తుంది. పారిప్ట్లవ తీర్ధంలో స్నానంచేసినవారు అన్నిష్టోమయాగం చేసిన పుణ్యం 
పొందుతారు. పృథివీతీరంలో స్నానంచేస్తే వేయిఆవులను దానంచేసిన పుణ్యం లభిస్తుంది. శాలూకిని అనే పుణ్యతీర్థంలో 
స్నానమాడితే పది అశ్వమేధయాగాల పుణ్యం లభిస్తుంది. సర్పతీర్థంలో స్నానంచేసి అక్కడ ఉండే తరండకుడు అనే 
ద్వారపాలకుడిని దర్శించిన వారికి కోరినకోరికలు ఈడేరుతాయి. ఎచట విష్ణుదేవుడు ఆదివరాహంగా అవతరించాడో 
అటువంటి వరాహతీర్ణంలో స్నానం చేసినవారికి అగ్నిష్టోామయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. అశ్వినీ తీర్థంలో 
స్నానంచేసినవారికి అందమైన రూపాలు ఏర్పడుతాయి. జయంతిలో ఉండే సోమతీర్ణంలో స్నానం చేస్తే రాజసూయ 
యాగం చేసినట్టే; కృత శౌచతీర్థంలో స్నానం చేస్తే పౌండరీకయజ్ఞం చేసినట్లే. అన్నివటక్షేత్రంలో, ముంజవటక్షేత్రంలో 
శివుడిని ఆరాధిస్తే గణాలపై ఆధిపత్యం లభిస్తుంది. యక్షిణీతీర్ణంలో స్నానంచేస్తే కోరినకోరికలు ఈడేరగలవు. 
కురుక్షేత్రంలో ఉండే (ప్రవేశద్వారానికి ప్రదక్షిణం చేస్తే పాపాలు నశిస్తాయి. 


క. వీరుండు క్షత్రియుల దన । దారుణ పరశువున జామదగ్ను్యు(డు రౌద్రా 
కారు(డు వధియించి తదీ | యారుణమున నేనుమడువు లాపాదించెన్‌. 261 


ప్రతిపదార్థం: వీరుండు= పరాక్రమం కలవాడు: రౌద్ర+ఆకారుండు= కోపంతో కూడిన భయంకరమైన ఆకృతి కలవాడు; 
జామదగ్భ్యుండు= జమదగ్ని మహాముని కొడుకైన పరశురాముడు; క్షత్రియులన్‌= రాచకొలంవారిని; తన, దారుణ, పరశువునన్‌= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 301 


భయానకమైన తన గండ్రగొడ్డలిచేత; వధియించి= చంపి; తదీయ+అరుణమునన్‌= తత్‌ సంబంధితమైన నెత్తురుచేత; ఏను 
మడువులు= ఐదు (కొలనులు) సరస్సులు; ఆపాదించెన్‌= కల్పించాడు. 


తాత్పర్యం: జమదగ్నిమహాముని పుత్రుడైన పరశురాముడు వీరుడు, భయంకరాకారుడు అయి, గం(డ్రగొడ్డలి 
ధరించి రాచకొలంవారినందరిని సంహరించి వారిరక్తంతో ఐదు మడుగులు కల్పించాడు. 


వ. _ అందు. బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షంబయి ' నీ కిష్టంబైన వరంబు వేండు' మనిన 
బరశురాముండు వారల కిట్లనియె. 262 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ శమంతపంచకంలో; పితృ తర్పణంబు+చేసినన్‌= పితృదేవతలకు (శ్రాద్దకర్మలలో విడిచే నివాపాంజలి 
విడిస్తే, పితృదేవతలు= పితరులు; ఆతనికిన్‌= ఆ పరశురాముడికి; ప్రత్యక్షంబు+అయి= సాక్షాత్కరించి; నీకు+ఇష్టంబు+ఐన= 
నీకు ఇష్టమైన; వరంబు= కోరిక; వేడుము+అనినన్‌= కోరుకొమ్ము- అని అడుగగా; పరశురాముండు= పరశురాముడు; 
వారలకు= ఆ పితరులతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ శమంతపంచకమనే సరస్సులలో పితరులకు తర్పణాలు విడువగా పితృదేవతలు పరశురామునికి 
ప్రత్యక్షమై, నీకు ఇష్టమైన వరం కోరుకొనుమని అడుగగా, అతడు ఈ విధంగా అన్నాడు. 


తే. 'క్షత్రవధనైన పాపంబు గ్రాగవలయు(6 | గడంగి సద్దతియును నాకు. బడయవలయు; 
నివియు' బుణ్యతీర్ధంబులై యిద్దరిత్రి( । బరంగుచుండంగవలయు మీ కరుణ జేసె.” 263 


ప్రతిపదార్థం: మీ కరుణన్‌+చేసి= మీ దయవలన; క్షత్రవధన్‌+ఐన, పాపంబు= రాచకొలంవారిని సంహరించటంచేత సంక్రమించిన 
పాపం; (క్రాగవలయున్‌= నశించాలి; కడ6గి= పూని; నాకున్‌= నాకు; సత్‌+గతియును= మంచిస్టానాన్ని- అంటే పుణ్యంవలన 
లభించే స్థానం; పడయవలయున్‌= లభించాలి; ఇవియున్‌= ఈ శమంతపంచకం అనే మడుగులు; పుణ్య, తీర్థంబులు+ఐ= 
పుణ్యం ఇచ్చేతీర్జాలై ఈ ధరి(త్రిన్‌= ఈ భూమిపై; పరంగుచుండంగవలయున్‌= శోభిల్లుతూ ఉండాలి. 


తాత్పర్యం: 'రాచకొలంవారిని సంహరించటంచేత నాకు సంక్రమించిన పాపం నశించాలి. నాకు పుణ్యలోక ప్రాప్తి 
కలగాలి. ఈ శమంతపంచకాలనే సరస్సులు, ఈ భూలోకంలో పరమ పవిత్రతీర్దాలుగా శోభిల్లాలి. మీరు దయచేసి 
నాకు ఈ వరం (ప్రసాదించ (ప్రార్హన.” 

థి 


వ. అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్ణ్థంబుల( జేసి; నట్టి రామహ్రదంబు లాడినవారికి నశ్వమేధ ఫలంబగు; 
గాయశోధనం బను తీర్దం బాడి కాయశుద్దు లగుదు; రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్దరించె నట్టి 
లోకోద్దారం బను తీర్ధమాడి కులం బుద్దరింతురు; శ్రీతీర్జం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి 
కపిల గో సహస్ర దాన ఫలంబు. బడయుదురు; సూర్యతీర్ణం బాడి యం దుపవసించిన సూర్యలోక 
ప్రావ్తులగుదురు; గో భవనంబను తీర్ణంబాడి గోనహస్రనమృద్దు లగుదురు; శంఖినీ తీర్ణంబాడి 
యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్ర తీర్దం బాడి తరండకుం డను ద్వారపాలకుం జూచినవారు 
సరస్వతీ స్నాతులైనవారు నగ్నిష్టోమఫలంబు వడయుదురు; మాతృతీర్ధ దర్శనంబునం బ్రజావ్యద్ది యగు; 
బ్రహ్మావర్తంబును, శరవణంబునుం జూచిన, సర్వవ్యాధి విముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం బను 


~~ 


302 


శ్రీమదాంధ్ర మహాభారతము 


తీర్థంబునం దేకాదశతీర్థంబులు గల; వందు. బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు; 
నెబుకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్థంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుష 
తీర్థం బాడి సర్వదురిత విముక్తులై దేవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ యను 
మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్కబ్రాహ్మణునకుం గుడువం బెట్టిన. గోటిబ్రాహ్మణులు 
గుడిచిన ఫలంబగు6 బితృదేవతలు దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు సప్తర్షి కుండంబు( 
గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వడయుదురు; కపిల కేదారంబు( జూచి పాపవిముక్తులై యదృశ్యు 
లగుదురు; సరకం బను తీర్ణంబాడి కృష్ణచతుర్దశి నాం దీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు; 
మూండుకోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం బను తీర్చంబాడి పితృతర్పణంబులు సేసినవారికి 
వాజపేయఫలం బగు గిందాన కింజప్యంబు లను తీర్ధంబులందుం జేసిన దాన జపంబు లక్షయంబు లగు; 
నారదతీర్థం బైన యంబాజన్మంబునందు( బ్రాణత్యాగంబు సేసినవారు సర్వలోకంబులం బదయుదురు; 
శుక్లదశమిం బుండరీకం బను తీర్ణంబాడి పొండరీక ఫలంబు వదయుదు; రందు వైతరణీస్నాతులై రుద్రునకు 
నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు; రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనం 
బను తీర్ణంబాడి యగ్నిష్యోమాతిరాత్రఫ లంబులు వడయుదురు; ద్వెపాయనుం డనేకతీర్ణంబులు 
మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనంబరంగిన తీర్దం బాడినవారికి సర్వతీర్ణస్నానఫలం బగు; వ్యాస వనంబును 
మనోజవంబును మధువటియు నను తీర్ధంబుల నాడిన గో సహస్రదాన ఫలంబు వడయుదురు; కౌశికీ 
దృషద్వతీ సంగమంబున స్మాతులై సర్వపాప విముక్తు లగుదురు; కిందత్తంబున( దిలప్రస్థదానంబు సేసి 
పితరుల బుణంబు నీ( గుదు; రహస్సుదిన తీర్ణంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగధూమంబున 
గంగాస్నాతులై మహాదేవు నర్షించిన మహాత్తు లశ్వమేధ ఫలంబు వడయుదురు; వామనం బను తీర్ణంబాడి 
వామను నర్షించినవారు విష్ణులోకప్రాప్తు లగుదురు; పావనంబను తీర్థంబాడి కులంబు పవిత్రంబు 
సేయుదురు; శ్రీకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్యోమ ఫలంబు వడయుదురు; బుషు లెందే నుండి 
యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టి నైమిశకుంజం బాడి బుషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్థం బాడి 
వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు; బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్తు లగుదురు. 264 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; పితృదేవతల వరంబునన్‌= పితరులు అనుగ్రహించిన వరంచొప్తున (ఆ శమంత 


పంచకాలను); పుణ్యతీర్థంబులన్‌+చేసెన్‌= పుణ్యక్షేత్రాలుగా చేశాడు; అట్టి= అటువంటి; రామహ్రదంబులు+ఆడిన వారికిన్‌= 
పరశురాముడు నిర్మించిన సరస్సులలో స్నానమాడినవారికి; అశ్వమేధఫలంబు+అగున్‌= అశ్వమేధయాగం చేసినపుణ్యం లభిస్తుంది; 
కాయశోధనంబు+అను, తీర్ణంబు+ఆడి= కాయశోధనం అనే పుణ్యక్షేత్రంలో స్నానంచేసి; కాయశుద్దులు+అగుదురు= శరీర 
శౌచాన్ని సంపాదించినవారవుతారు; ఎందు+ఏని= ఏ స్థలమందైతే; విష్ణుదేవుండు= శ్రీమన్మహావిష్ణువు; లోకంబులన్‌= (ప్రపంచాలను; 
ఉద్దరించెన్‌= సంరక్షించాడో; అట్టి= అట్టిచోట ఉండే; లోకోద్దారంబు+అను= లోకోద్దారం అనేతీర్ణంలో; తీర్ణము+ఆడీ= 
స్నానంచేసి; కులంబు+ఉద్దరింతురు= కులానికి అభ్యున్నతి కలుగజేస్తారు; శ్రీ తీర్ణంబు+ఆడి= శ్రీ తీర్థంలో స్నానంచేసి; 
శ్రీమంతులు+అగుదురు= సంపన్నులవుతారు; కపిలతీర్ణంబు+ఆడి= కపిలతీర్థంలో స్నానంచేసి; కపిల, గో, సహస్ర, దాన, 
ఫలంబున్‌= కపిలవర్లంకల వేయి ఆవులను దానంచేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; సూర్యతీర్ణంబు+ ఆడి= 
సూర్యతీర్థంలో స్నానంచేసి; అందు+ఉపవసించిన= అందులో ఉపవాసం చేస్తే; సూర్యలోక (ప్రాప్తులు+అగుదురు= సూర్యలోకాన్ని 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 303 


పొందుతారు; గోభవనంబు+అనుతీర్ణంబు+ఆడి= గోభవనం అనే తీర్థంలో స్నానమాడితే; గో, సహస్ర, సమృద్దులు+అగుదురు= 
వేయి ఆవుల సంపద కలవారు అవుతారు; శంఖినీ తీర్థంబు+ఆడి= శంఖినీతీర్ణంలో స్నానంచేసి; ఉత్తమరూపంబు+పడయుదురు= 
మంచి ఆకృతిని పొందుతారు; యక్షేంద్ర తీర్ణంబు+ఆడి= యక్షేంద్రతీర్ణంలో స్నానంచేసి; తరండకుండు+అను; ద్వారపాలకున్‌+ 
చూచినవారు= ద్వారపాలకుడిని సందర్శించినవారు; సరస్వతీ, స్నాతులు+ఐనవారున్‌= సరస్వతీనదిలో స్నానం చేసినవారు; 
అగ్నిష్టోమ ఫలంబు= అగ్నిష్టోమ యాగంవలన లభించే పుణ్యం; పడయుదురు= పొందుతారు; మాతృతీర్హ, దర్శనంబునన్‌= 
మాతృతీర్జాన్ని చూడటంవలన; (ప్రజావృద్ది+అగు= సంతానలాభం కలుగుతుంది; (బ్రహ్మావర్తంబును= (బ్రహ్మావర్తతీర్థాన్ని; 
శరవణంబును= శరవణతీర్జాన్ని; చూచిన= దర్శించగా; సర్వవ్యాధి విముక్తులు+అగుదురు= సర్వరోగాలనుండి విముక్తులు 
అవుతారు; శ్వావిల్లోమాపహంబు+అనుతీర్థంబునందు; ఏకాదశ తీర్థంబులు= పదకొండు తీర్థాలు; కలవు; అందున్‌= అచట; 
ప్రాణాయామంబు+చేసిన, విప్రులకు= ప్రాణాయామ యోగాభ్యాసం చేసిన (బ్రాహ్మణులకు; స్వలోమ+ అపనయనంబు+ 
అగు= తమ వెండ్రుకలు తొలగిపోతాయి- అనగా పాపాలు నశిస్తాయి; ఎజుకుచేతన్‌= కిరాతకుడిచేత; ఏయంబడి= 
బాణంతో కొట్టబడి; కృష్ణమృగంబులు= నల్ల జింకలు; ఎందు+ఏనిన్‌= ఎచట; ఒక్కతీర్థంబు+చొచ్చి= ఒక పుణ్యక్షేత్రంలో 
ప్రవేశించి; మానుషత్వంబు= మానుష్యరూపం; పడసెన్‌= పొందాయో; అట్టి; మానుషతీర్ణంబు+ఆడి= మానుషమనే తీర్థంలో 
క్రుంకులిడి; సర్వదురిత, విముక్తులు+ఐ= సమస్తమైన పాపాలనుండి తొలగినట్టివారై; దేవత్వంబు+ పడయుదురు= అటువంటి 
దేవత్వం పొందుతారు; దాని తూర్పునన్‌= ఆ మానుపతీర్ణానికి తూర్పున; ఒక్క+ఇరవునన్‌= యుక్తమైన స్థలంలో; ఆపగ+అను, 
మహానదిన్‌= ఆపగ అనే మహానదిలో; పితృతర్పణంబు+చేసి= పితరులకు (శ్రాద్ద(క్రియలు చేసి; పితృదేవ+ఉద్దేశంబునన్‌= 
పితృదేవతలను ఉద్దేశించి; ఒక్క, బ్రాహ్మణునకున్‌= ఒక్క విప్రునకు; కుడువన్‌+పెట్టిన= భోజనం తినిపిస్తే; కోటి బ్రాహ్మణులు= 
కోటిమంది (బ్రాహ్మణులు; కుడిచిన= భోజనంచేసిన; ఫలంబు+అగున్‌= పుణ్యం కలుగుతుంది; పితృదేవతలు= పితరులు; 
తృప్తియున్‌+ఒందుదురు= తనివి చెందుతారు; (బ్రహ్మోదుంబరంబు= బ్రహ్మోదుంబరం అనేతీర్జాన్ని; సప్రర్షికుండంబున్‌= 
ఏడుగురు బుషులగుండం (తీర్ణం); కేదారంబును= కేదారాన్ని; చూచి= దర్శించి; (బహ్మలోకంబు+ పడయుదురు= 
సత్యలోకం పొందుతారు; కపిల కేదారంబున్‌+చూచి= కపిల కేదారమనే పుణ్యక్షేత్రాన్ని సందర్శించి; పాపవిముక్తులై= పాపంనుండి 
తొలగినవారై; అదృశ్యులు+అగుదురు= కనిపించనివారు కాగలరు; సరకంబు+అను, తీర్ణంబు+ఆడి= సరకమనే తీర్ధంలో 
స్నానంచేసి; కృష్ణచతుర్తశినా(డు= కృష్ణపక్షంలోని చతుర్దశినాడు; ఈశ్వరున్‌+పూజించి= శివుడిని ఆరాధించి; ఎల్ల కోర్కులన్‌= 
అన్ని కోరికలను; పడయుదురు= పొందుతారు; మూండు, కోట్ల, కూప, (హదంబులు+కల= మూడుకోట్ల నూతులు కల; 
ఇలాస్పదంబు+అను, తీర్థంబు+ఆడి= ఇలాస్పదం అనే తీర్థంలో స్నానంచేసి; పితృ తర్పణంబులు+ చేసినవారికి= పితరులకు 
శ్రాద్దకర్మలు నిర్వర్తించినవారికి; వాజపేయ, ఫలంబు+అగున్‌= వాజపేయయాగం చేసిన పుణ్యం దక్కుతుంది; కిందాన, 
కింజప్యంబులు+అను, తీర్థంబులందున్‌= కిందానం, కింజప్యం అనేతీర్జాలలో; చేసిన, దాన, జపంబులు= చేసిన దానాల 
వలన, జపాలవలన లభించే పుణ్యాలు; అక్షయ్యంబులు+అగు= తరుగనట్టివి కాగలవు; నారద, తీర్ణంబు+ఐన= నారద 
మహర్షి (ప్రతిష్టించిన; అంబా జన్మంబునందున్‌= అంబాజన్మం అనేతీర్ణంలో; ప్రాణత్యాగంబు+చేసినవారు= అసువులు 
వీడినవారు; సర్వలోకంబులన్‌+పడయుదురు= సమస్తలోకాలను పొందగలరు; శుక్షదశమిన్‌= శుక్షపక్షంలోని దశమినాడు; 
పుండరీకంబు+అను, తీర్థంబు+ఆడి= పుండరీకం అనేతీర్థంలో స్నానంచేసి; పౌండరీక ఫలంబు= పౌండరీకయజ్ఞం చేసినపుణ్యాన్ని; 
పడయుదురు= పొందుతారు; అందున్‌= అచట; వైతరణీ, స్నాతులు+ఐ= వైతరణీ నదిలో స్నానంచేసినవారై; రుద్రునకు= 
శివుడికి; నమస్కరించి= వందనమాచరించి; సర్వ, పాప, విముక్తులు+అగుదురు= సమస్త పాపాలనుండి తొలగుతారు; 
ఎందేని= ఏ స్థలంలో; దేవతలు= అమరులు; అనేక, సహస్ర, వర్షంబులు= పెక్కువేల ఏండ్లు; తపంబు చేసిరి= తపస్సు 
చేశారో; అట్టి= ఆ స్థలమైన; ఫలకీవనంబు+అను తీర్థంబు+ఆడి= ఫలకీవనమనే తీర్థంలో స్నానంచేసి; అగ్నిష్టోమ+అతిరాత్ర, 
ఫలంబులు= అగ్నిష్టోమం, అతిరాత్రం అనే యజ్ఞాలు చేసిన పుణ్యాలు; పడయుదురు= పొందుతారు; ద్వెైపాయనుండు= 
వేదవ్యాసమహర్షి అనేక, తీర్థంబులు= పెక్కు పుణ్యతీర్థాలను; మిగ్రీకరించుటన్‌+చేసి= కలపటంచేత; మి(శ్రకంబు+అనన్‌+పర 
గిన= మిశ్రకం అని పిలువబడిన; తీర్ణంబు+ఆడినవారికి= తీర్థంలో స్నానంచేసిన వారికి; సర్వ, తీర్ధ స్నాన, ఫలంబు+అగున్‌= 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమస్త తీర్ణాలలో స్నానంచేసిన పుణ్యాలు దక్కుతాయి; వ్యాసవనంబును= వ్యాసవనమనే తీర్థమును; మనోజవంబును= 
మనోజవం అనే తీర్థమును; మధువటియును= మధువటిఅనే తీర్థమును; అను తీర్ణంబులన్‌+ఆడిన= అనేతీర్ణాలలో స్నానంచేస్తే; 
గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను దానం చేసినపుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు; కౌశికీ, దృషద్వతీ, 
సంగమంబునన్‌= కౌశికీ దృషద్వతులు కలిసినచోట; స్నాతులు+ఐ= స్నానం చేసినవారై; సర్వ పాప విముక్తులు+అగుదురు= 
అన్ని పాపాలనుండి తొలగినవారగుదురు; కిందత్తంబునన్‌= కిందత్తం అనే తీర్ధంలో; తిల (ప్రస్థ దానంబు+చేసి= ఒకప్రస్థం 
తిలలు (నువ్వులు) దానంచేసి; పితరుల, బుణంబున్‌= పితృదేవతల బుణాన్ని; ఈంగుదురు= తీర్చుకొంటారు; అహస్‌+సుదిన 
తీర్థంబులన్‌+ఆడి= అహస్సు, సుదినం అనే తీర్చాలలో స్నానంచేసి; సూర్యలోక ప్రాప్తులు+అగుదురు= సూర్యలోకం పొందుతారు; 
మృగధూమంబునన్‌= మృగధూమక్షేత్రంలో; గంగాస్నాతులు+ఐ= గంగలో స్నానంచేసినవారై; మహాదేవున్‌= శివుడిని; అర్చించిన= 
ఆరాధించిన; మహాత్ములు= మహానుభావులు; అశ్వమేధ ఫలంబు= అశ్వమేధయాగం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
వామనంబు+అను తీర్థంబు+ఆడి= వామనమనే తీర్థంలో స్నానంచేసి; వామనున్‌+అర్చించినవారు= వామనదేవుని ఆరాధించిన 
వారు; విష్ణలోకప్రాప్తలు+అగుదురు= విష్ణులోకాన్ని పొందుతారు; పావనంబు+అను తీర్ణంబు+ఆడి= పావనమనే తీర్థంలో 
స్నానంచేసి; కులంబు= వంశాన్ని; పవిత్రంబు+చేయుదురు; శ్రీకుంజంబునన్‌= శ్రీకుంజతీర్ణంలో; సరస్వతీ స్నాతులు+ఐ= 
సరస్వతీనదిలో స్నానంచేసి; అగ్నిష్టోామఫలంబు= అగ్నిష్టోమం అనే యజ్ఞం చేసిన ఫలితం; పడయుదురు= పొందుతారు; 
బుషులు+ఎందేని+ఉండి= మునులు ఎచటినుండి; యాత్రాపరులు+ఐ= పయనం మొదలుపెట్టి; కురుక్షేత్రంబునకున్‌= 
కురుక్షేత్రానికి; పోదురు= వెళ్ళుతారో; అట్టి= ఆ; నైమిశకుంజంబు+ఆడి= నైమిశకుంజతీర్థంలో స్నానంచేసి; బుషితృప్తి= 
మునులకు సంతృప్తి; చేయుదురు= చేస్తారు; (బ్రహ్మతీర్ణంబు+ఆడి= (బ్రహ్మతీర్ణంలో స్నానంచేసి; వర్ణాంతరులు= ఇతర 
వర్లస్థులు; (బ్రాహ్మణులు+అగుదురు= (బ్రాహ్మణులుగా అవుతారు; బ్రాహ్మణులు; (బ్రహ్మలోక, (ప్రాప్తలు= సత్యలోకాన్ని 
పొందినవారు; అగుదురు= అవుతారు. 


తాత్సర్యం: అని పితృదేవతలను ప్రార్థించి వారి వరంవలన శమంతపంచక సరస్సులను పుణ్యతీర్జాలుగా చేశాడు. 
అటువంటి పరశురాముడి మడుగులలో స్నానంచేసినవారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కాయశోధనం 
అనేతీర్థంలో స్నానంచేస్తే దేహశౌచం సిద్దిస్తుంది. ఏచోట విష్ణుదేవుడు లోకాలను ఉద్దరించాడో ఆ స్థలానికి లోకోద్దారం 
అనే'ప్రఖ్యాతి ఏర్పడింది. అచట స్నానం చేసినవారు తమ వంశాన్ని ఉద్ధరిస్తారు. శ్రీతీర్ణంలో స్నానంచేస్తే సంపద 
కలుగుతుంది. కపిలతీర్థంలో స్నానంచేస్తే ఇంచుక ఎరుపు ఇంచుక నలుపు గల ఆవులు వేయింటిని దానంచేసిన 
పుణ్యం లభిస్తుంది. సూర్యతీర్థంలో స్నానంచేసి ఉపవాసం చేస్తే సూర్యలోకం (ప్రాప్తిస్తుంది. గోభవనం అనేతీర్ణంలో 
స్నానంచేస్తే వేలకొలది ఆవులు కలవారవుతారు. శంఖినీతీర్ణంలో స్నానమాడితే అందమైన ఆకృతి లభిస్తుంది. 
యక్షేం[ద్రతీర్థంలో స్నానంచేసి తరండకుడు అనే ద్వారపాలకుడిని సందర్శించినవారు, సరస్వతీనదిలో స్నానం 
చేసినవారు అగ్నిష్టోామయాగం చేసినపుణ్యం పొందుతారు. మాతృతీర్జాన్ని సందర్శించినవారికి సంతానవృద్ది అవుతుంది. 
బ్రహ్మావర్తం, శరవణం అనే తీర్థాలు సందర్శించినవారు సమస్త రోగాలనుండి విముక్తి చెందుతారు. శ్యావిల్లోమాపహం 
అనే తీర్థంలో పదకొండు తీర్థాలు ఉన్నాయి. అందులో ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసిన బ్రాహ్మణులకు 
(పాపాలు నశించినందుకు సూచకంగా) తమ తమ కేశాలు తొలగిపోతాయి. కిరాతుడిబాణంచేత కొట్టబడి ఎచట 
లేళ్ళు (కృష్ణబింకలు) మనుజరూపం పొందాయో ఆ స్థలంలో మానుషతీర్థం వెలిసింది. ఆ తీర్థంలో స్నానంచేసినవారు 
సర్వపాపాలు తొలగి దేవత్వం పొందుతారు. ఆ మానుషతీర్జానికి తూరుపుదిక్కున నిర్లీతస్థలంలో “ఆపగి అనే 
నదిలో పితృదేవతలకు (శ్రాద్ధకర్మలు నిర్వహించి, పితరులను ఉద్దేశించి ఒక (బ్రాహ్మణుడికి భోజనం పెట్టితే, కోటి 
మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. పితృదేవతలు తనివి చెందుతారు. బ్రహ్మోదుంబరం, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 305 


సప్తర్షికుండం, కేదారం అనే తీర్థాలను సందర్శిస్తే బ్రహ్మలోకప్రాప్తి అవుతుంది. కపిల కేదారం అనే తీర్థాన్ని 
చూచినవారు పాపాలు తొలగి అదృశ్యులౌతారు. సరకం అనే తీర్థంలో స్నానం చేసి కృష్ణపక్షంలోని చతుర్దశినాడు 
శివుడిని అర్చిస్తే కోరిన కోరికలు అన్నీ సిద్దిస్తాయి. మూడుకోట్ల నూతులు కల ఇలాస్పదం అనేతీర్థంలో స్నానంచేసి 
పితరులకు తర్పణాలు విడిస్తే వారికి వాజపేయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. కిందానం, కింజప్యం అనేతీర్ణాలలో 
చేసిన దానాల, జపాల పుణ్యాలు ఎన్నటికీ తరుగవు. నారదమహర్షి నిర్మించిన అంబాజన్మం అనేతీర్థంలో అసువులు 
వదిలితే సమస్త పుణ్యలోకాలను పొందగలరు. శుక్షపక్షదశమినాడు పుండరీకం అనేతీర్థంలో స్నానం చేస్తే పుండరీకయజ్ఞం 
చేసినపుణ్యం లభిస్తుంది. అందులోని వైతరణీనదిలో స్నానంచేసి శివుడికి వందనమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. 
ఎచట దేవతలు వేలకొలది సంవత్సరాలు తపస్సు చేశారో అటువంటి ఫలకీవనం అనే తీర్ణంలో స్నానం చేస్తే 
అగ్నిష్టోమం, అతిరాత్రం అనే యజ్ఞాలు చేసినపుణ్యం లభిస్తుంది. వేదవ్యాసమహర్షి పెక్కుతీర్జాలను కలయబోసి 
మిశ్రకం అనేతీర్థాన్ని నిర్మించాడు. అచట స్నానం చేసినవారికి సర్వతీర్థాలలో స్నానమాడినపుణ్యం చేకూరుతుంది. 
వ్యాసవనం, మనోజవం, మధువటి అనేతీర్ణాలలో స్నానంచేస్తే వేయిఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. 
కౌళికీనది, దృషద్వతీనది కలిసేచోట స్నానం చేసినవారు సమస్తపాపాలనుండి విముక్తులవుతారు. కిందత్తతీర్ణంలో ఒక 
ప్రస్టం కొలతగల తిలల (నువ్వుల) ను దానంచేస్తే పితరుల బుణాన్ని తీర్చుకొంటారు. అహస్సు, సుదినం 
అనేతీర్ణాలలో స్నానంచేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగాస్నానంచేసి శివుడిని ఆరాధించిన 
మహాత్ములకు అశ్వమేధఫలం లభిస్తుంది. వామనం అనేతీర్ణంలో స్నానంచేసి వామనవిష్షువును ఆరాధించినవారు 
విష్ణులోకానికి వెళ్ళుతారు. పావనం అనే తీర్థంలో స్నానంచేసినవారు వంశాన్ని పవిత్రం చేస్తారు. శ్రీకుంజం అనే 
తీర్జాన్ని దర్శించి సరస్వతీనదిలో స్నానంచేసేవారు అన్నిష్టోమయాగం చేసినపుణ్యం పొందుతారు. బుషులు ఎచటనుండి 
కురుక్షేత్ర తీర్ణయా(త్రను మొదలుపెట్టుతారో అట్టి నైమిశకుంజం అనేతీర్థంలో స్నానంచేస్తే బుషులకు సంతృప్తి 
కలుగుతుంది. బ్రహ్మతీర్థంలో స్నానమాడితే తదితర వర్ణాలవారు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణులు అచట 
స్నానం చేస్తే వారికి బ్రహ్మలోకం సిద్దిస్తుంది. 
విశేషం: ఆయా తీర్జాలలో క్రుంకులిడితే లభించే ఆయా పుణ్యఫలితాలు ఇందులో వివరించబడ్డాయి. ఆయా తీర్జాలు 
సార్ధకాలు. అయితే శ్వావిల్లోమాపహం అనేతీర్జానికి అర్థం అనుశీలించదగింది. శ్వావిత్‌ అంటే ఏదుపంది; శ్వావిల్లోమం అంటే 
ఏదుపందిలోమం. లోమం= రోమం. ఉపనయనంలో ఏదుపంది రోమస్పర్శ శా(స్తవిహితం. ఏతద్దోష నివారకమైన పుణ్యక్షేత్రం 
శ్యావిల్లోమాపహం. అందులో ప్రాణాయామం చేసిన విప్రులకు స్వకీయ రోమాలు (స్వలోమాలు) తొలగిపోతాయి. అంటే, వారి 
పాపాలు నశిస్తాయి అని భావం. “రోమా ణ్యాశ్రిత్య పాపాని” పాపాలు రోమాలను ఆశ్రయించి ఉంటాయి అనటం ప్రాచీన 
సంప్రదాయం. 
సీ, అనఘు(డు మంకణుం డను నొక్క బ్రహ్మర్షి । తన చేయి వ్రయ్యంగ దర్ధం గొనిన 

సాంద్రమై శాకరసం బందు నిర్గతం । బగుడును హర్షించి యాడుచున్న( 

జూచి సహింపక సురలును మునులును । హరుపాలి కరిగి 'దేవాదిదేవ! 

మునినృత్త మే విధంబున నివృత్తం బగు । నట్లుగా. జేయవే యనిన హరుండు 


ఆ. దపసిరూప మపుడు ధరియించి యమ్ముని । కడకు వచ్చి, 'యేమి కారణమున 
నాడె? దేమి విస్మయం బిందు. జూచితి? | చెప్ప నుచిత మేని. జెప్పు' మనిన. 265 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘు(డు= పాపరహితుడు (మహాత్ముడు); మంకణుండు+అను+ఒక్క, (బ్రహ్మ+బుషి= మంకణుడు అనే 
పేరుకల ఒక (బ్రహ్మజ్ఞానం ఆర్జించిన ముని ((బ్రహ్మ+బుషి= బ్రహ్మర్షి; తనచేయి చీలేటట్టు; దర్భన్‌+కొనినన్‌= దర్భను 
పట్టుకోగా- అంటే దర్భను పట్టుకొన్నపుడు అతడి చేయి చీలగా; సాంద్రము+ఐ= దట్టమై; అందు= ఆ తెగిన చేతినుండి; 
శాకరసంబు= ఆకుకూరల (ద్రవం; నిర్గతంబు+అగుడును= కారుతుంటే; హర్షించి= సంతోషించి; ఆడుచున్నన్‌= నృత్యం 
చేస్తుండగా; చూచి= అరసి; సహింపక= ఓర్చుకొనలేక; సురలును= దేవతలును; మునులును= బుషులును; హరుపాలికిన్‌= 
శివుడి దగ్గరకు; అరిగి= వెళ్ళి; దేవ+ఆదిదేవ!= దేవుళ్లలో మొదటి దేవుడివైనవాడా!; మునినృత్తము= బుషియొక్క నాట్యం; 
ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; నివృత్తంబు+అగున్‌= ఆపివేయబడునో; అట్టుగాన్‌= ఆ విధంగా; చేయవే+అనినన్‌= చేయుమని 
ప్రార్థించగా; హరు(డు= శివుడు; తపసి రూపము+అపుడు, ధరియించి= తపస్వి ఆకారం అపుడు ధరించి; ఆ+మునికడకున్‌= 
ఆ బుషి దగ్గరికి; వచ్చి= అరుదెంచి; ఏమి, కారణమునన్‌= ఏ హేతువు చొప్పున; ఆడెదు= నృత్యం చేస్తున్నవాడివి; ఇందున్‌= 
దీనిలో; ఏమి, విస్మయంబు+చూచితి= ఏ ఆశ్చర్యకరమైన విషయాన్ని చూచావు?; చెప్పన్‌+ఉచితము+ఏనిన్‌= చెప్పటం 
భావ్యమైతే; చెప్పుము+అనిన= వచింపుము అనగా. 


తాత్సర్యం: పాపరహితుడైన మంకణుడు అనే (బ్రహ్మర్షి దర్భ పట్టుకొన్నపుడు అతడి చేయి తెగి అందులోనుండి 
ఆకుకూర(ద్రవం కారసాగింది. అంత సంతోషించి ఆ ముని నృత్యం చేయ నారంభించాడు. ఆ మంకణమహాముని 
అవిరళనృత్యాన్ని చూడలేక దేవతలూ, మునులూ శివుడిపాలికి వెళ్ళి 'ఓ దేవాదిదేవా! మంకణమహాముని నృత్యం 
మానేటట్టు చేయుము” అని ప్రార్థించారు. అంత శివుడు ఒక తపసి ఆకృతి ధరించి వచ్చి “'మంకణమహామునీ! నీవు 
ఎందుకు ఇట్లా నృత్యం చేస్తున్నావు? ఇందులో నీవు చూచిన వింత ఏమిటి? చెప్పటం ఉచితమని నీకు తోస్తే 
దయచేసి చెప్పప్రార్థన' అని అడిగాడు. 


వ. _ 'నాకరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండ నయి హర్షించి యాడెద' ననిన 'నిది యేమి విస్మయంబు; 
దీనిం జూడు’ మని హరుండు తన యంగుష్టంబున యంగుళి తాడనంబు చేసిన నందు హిమసన్నిభం 
బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జితుం డయి 'నీవు పరమేశ్వరుండి వని నమస్కరించి, 
వేదమంత్రంబుల స్తుతియించి. “దేవా! నీ ప్రసాదంబున నాకు దపోవర్దనంబు గావలయు' ననిన, 
నమ్మునివరునకు నీశ్వరుండు గరుణించి “నీకు దపోవర్దన మగు; నేను నీ యాశ్రమంబున నుండుదు 
ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ది యగు; బ్రహ్మాదిదేవతలచే నధిష్టితంబు లయిన 
యౌశనసతీర్ణంబును గపాలమోచనంబు, విశ్వామిత్రంబు( గార్తికేయంబు ననియెడు తీర్ణంబుల నాడి 
పాపవిముక్తు లయి బ్రహ్మలోకంబు వడయుదురు. 266 

ప్రతిపదార్థం: నా, కరంబునన్‌= నా చేతిలో; శాక, రసంబు= ఆకుకూరలనుండి వెలువడేటటువంటి (ద్రవం; వెలువడినన్‌= 

కారిన; విస్మితుండను+అయి= అచ్చెరువు చెందినవాడినై; హర్షించి= సంతోషించి; ఆడెదన్‌= నృత్యం చేస్తున్నాను; అనినన్‌= 
అని చెప్పుగా; హరుండు= శివుడు; ఇది+ఏమి, విస్మయంబు= ఇదేమి వింత?; దీనిన్‌+చూడుము+అని; తన, అంగుష్టంబునన్‌= 
తనచేతి బొటనట్రేలిపై; అంగుళి, తాడనంబు, చేసినన్‌= (వ్రేలితో కొట్టగా; అందు= అచటినుంచి; హిమ, సన్నిభంబు+అయిన= 
మంచుతో సమానమైన (తెల్లనైన); భస్మంబు= బూడిద; వెలువడినన్‌= బయటికి రాగా; చూచి= అరసి; (మంకణుడు); 
లజ్జితుండు+అయి= సిగ్గుచెందినవాడయి; నీవు, పరమేశ్వరుండవు+అని= నీవు పరమశివుడివని; నమస్కరించి= వందనంచేసి; 
వేదమం(త్రంబుల, స్తుతియించి= వేద మంత్రాలతో ప్రస్తుతించి; దేవా!= ఈశ్వరా!; నీ, ప్రసాదంబు= నీ అనుగ్రహంవలన; 
నాకున్‌; తపస్‌+వర్హనంబు= తపస్సుయొక్క అభివృద్ధి; కావలయున్‌= జరగాలి; అనినన్‌= అని పలుకగా; ఆ+మునివరునకున్‌= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 307 


ఆ బుషిశ్రేష్టుడికి; ఈశ్వరుండు= శివుడు; కరుణించి= దయగలిగి; నీకున్‌+తపోవర్హనము+అగున్‌= నీకు తపస్సుయొక్క 
అభివృద్ది అవుతుంది; నేను, నీ+ఆశ్రమంబునన్‌+ఉండుదున్‌= నేను నీ ఆశ్రమంలో ఉంటాను; అనియెన్‌= అని అన్నాడు; 
అట్టి= అటువంటి (మహిమగల); సప్త సారస్వత తీర్ణంబులు= సప్త (ఏడు) సారస్వతతీర్ణాలు అనబడే వాటిలో; ఆడిన వారికిన్‌= 
స్నానంచేసినవారికి; సారస్వతసిద్ది+అగు= సరస్వతికి సంబంధించిన (సంగీత, సాహిత్యశాస్త్రు జ్ఞానం లభిస్తుంది, అభినివేశం 
ఏర్పడుతుంది; బ్రహ్మ+ఆది దేవతలచేన్‌= (బ్రహ్మ మొదలయిన దేవతలచేత; అధిష్థితంబులు+అయిన= అధిష్థించబడినవైన; 
జౌశనస తీర్ణంబును= బౌశనసం అనే తీర్ణమున్నూ; కపాల మోచనంబు= కపాలమోచనమున్నూ; విశ్యామిత్రంబున్‌= 
విశ్వామిత్రమున్నూ; కార్తికేయంబున్‌= కార్తికేయమున్నూ; అనియెడు తీర్థంబులన్‌+ఆడి= అనబడే తీర్జాలలో స్నానంచేసి; 
పాపవిముక్తులు+అయి= పాపాలనుంచి తొలగినట్టివారయి; (బహ్మలోకంబు+పడయుదురు= సత్యలోకాన్ని పొందుదురు. 


తాత్సర్యం: 'నా చేతినుండి శాకద్రవం వెలువడితే అచ్చెరువు చెంది ఆనంద తన్మయత్వంతో నృత్యం చేస్తున్నాను” 
అని మంకణమహర్షి పలికాడు. అంత తపసిరూపంలో ఉన్న శివుడు “ఇదేమి వింత? నాచేతిని చూడుము” అని 
బొటనవేలిని వ్రేలితో కొట్టాడు. అందుండి మంచువలె తెల్లనైన బూడిద వెలువడటం చూచి మంకణమహాముని 
సిగ్గుపడి 'నీవు పరమేశ్వరుడివి' అని నమస్కరించి వేదమంత్రాలతో ప్రస్తుతించి, 'దేవా! నీ అను[గ్రహంవలన నాకు 
తపోవృద్ది కావా' లని అనగా, ఆ మహర్షిని ఈశ్వరుడు కరుణించి 'నీకు తపోవృద్ది అవుతుంది, నేను నీ ఆశ్రమంలో 
ఉంటాను” అని చెప్పాడు. అటువంటి సప్త సారస్వతాలు అనే తీర్థాలలో స్నానంచేసినవారికి సారస్వతంలో సమగ్రప్రాప్తి 
ఏర్పడుతుంది. బ్రహ్మాదిదేవతలచేత అధివసించబడినవైన జొశనసం, కపాలమోచనం, విశ్వామి(త్రం, కార్తికేయం అనే 
తీర్జాలలో స్నానంచేస్తే పాపాలనుండి విముక్తులై సత్యలోకాన్ని పొందుతారు. 


క. వేదములయందు వినంగ6 బృ । థూదకతీర్ధంబ యుత్తమోత్తమము సురేం 
ద్రాది సురవరులకును వ్యా । సాది మహాయోగివరుల కాస్పద మగుటన్‌. 267 


ప్రతిపదార్థం: వేదముల+అందున్‌= వేదాలలో; వినంగన్‌= వినగా; పృథూదక, తీర్ణంబు+అ= పృథూదకం అనే పుణ్యక్షేత్రమే; 
సురేంద్ర+ఆది, సురవరులకును= దేవేంద్రుడు మున్నగు దేవతాశ్రేష్టులకును; వ్యాస+ఆది, మహాయోగి, వరులకు= వ్యాసుడు 
మున్నగు గొప్ప యోగిశ్రేష్టులకు; ఆస్పదము+అగుటన్‌= నెలవు అవటంచేత; ఉత్తమ+ఉత్తమము= మేలితీర్జాలలోకెల్ల మేల్తరమైనది. 


తాత్పర్యం: వేదాలలో ప్రస్తావించబడిన పుణ్యతీర్ణం పృథూదకతీర్థం దేవేంద్రుడు మున్నగు దేవతలకున్నూ, వ్యాసుడు 
మున్నగు యోగివరేణ్యులకున్నూ నెలవు కావటంచేత అది ఉత్తమోత్తమం. 


వ. అందు శరీరత్యాగంబు చేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సురకన్యా సరస్వతీ సంగమ 
స్నాతులైనవారు బ్రహ్మహత్యాది పాతకంబులవలన6 బాయుదురు; దర్జినిర్మితంబైన యర్థకీల తీర్థం బాడిన 
శూద్రులు బ్రాహ్మణు లగుదురు, బ్రాహ్మణులు పరమసిద్దు లగుదురు; శతంబును సహస్రంబును నను తీర్ణంబు 
లందు. జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబులగు; వేల్పు లెల్లం గుమారు సేనాపతింగా నెందే 
నభిషేకించి రట్టితైజసం బను తీర్దంబును దాని తూర్పున నుండు కురుతీర్ణంబును స్వర్గద్వారం బను 
తీర్థంబును జూచినవారికి స్వర్గద్వారంబు వివృతం బగు; రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల 


నర్షించి సర్వదుఃఖ విముక్తు లగుదురు; స్వస్తిపురంబు€ బ్రదక్షిణంబు సేసి గో సహస్ర దాన ఫలంబు 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


వడయుదురు; గంగమడువున నొక్కకూపంబున మూండుకోట్ల తీర్థంబుల సన్నిహితంబులై యుండు; నందు 
గృతస్నాను లయినవారికి సర్వతీర్ణస్నానఫలం బగు; బదరీవనంబునందు వసిష్టాశ్రమంబునం ద్రిరాత్రంబులు 
బదరీఫల భక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్ణంబున నేకరాత్రోపవాసంబు సేసి 
బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు 
లగుదురు; దధీచి తీర్థంబునం గన్యాశ్రమంబునందు. ద్రిరాత్రంబు వసియించినవారికి స్వర్గఫలం బగు.268 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ పృథూదకక్షేత్రంలో; శరీర, త్యాగంబు, చేసిన వారలు= దేహాన్ని వదలిపెట్టినవారు; అపార, పాప, 
విముక్తులు+ఐ= మితిలేని పాపాలనుండి తొలగినవారై; ముక్తులు= మోక్షం పొందినవారు; అగుదురు= అవుతారు; సురకన్యా, 
సరస్వతీ, సంగమ స్నాతులు+ఐనవారు= గంగానరన్వతీ సంగమంలో స్నానంచేసినవారు; (బ్రహ్మ, హత్యా+ఆది, 
పాతకంబులవలనన్‌+ పాయుదురు= (బ్రాహ్మణులను చంపటం మున్నగువాటిచేత సం(క్రమించే పాపాలనుండి విముక్తులౌతారు; 
దర్శి, నిర్మితంబు+ఐన= దర్శ్భిచేత నిర్మించబడిన; అర్థకీల, తీర్ణంబు+ఆడిన= అర్థకీలతీర్ణంలో స్నానంచేసిన; శూద్రులు; 
(బ్రాహ్మణులు+అగుదురు= విప్రులు కాగలరు; బ్రాహ్మణులు= విప్రులు; పరమ, సిద్దులు+అగుదురు= గొప్ప శక్తులు సిద్ధించిన, 
పరిణతి చెందిన యోగులు కాగలరు; శతంబును, సహస్రంబునున్‌+అను, తీర్ణంబులన్‌= శతం, సహస్రం అనే పుణ్యక్షేత్రాలలో; 
చేసిన= సల్పిన; జప, దాన+ఉపవాసంబులు= జపాలు, దానాలు, ఉపవాసదీక్షలు; శత సహ(స్ర గుణంబులు+అగు= లక్షరెట్టు 
అవుతాయి, అంటే వందవేయి మడుంగులు ఎక్కువ పుణ్యాలను ఇస్తాయి; వేల్పులు+ఎల్లన్‌= దేవతలందరు; ఎందేన్‌= ఎచట; 
కుమారున్‌= కుమారస్వామిని; సేనాపతింగాన్‌= సైన్యాధిపతిగా; అభిషేకించిరి= పవిత్రస్నానం చేయించారో అంటే పట్టం 
కట్టారో; అట్టి= అటువంటి స్థలమైన; తైజసంబు+అను, తీర్ణంబును= తైజసమనే పేరుగల తీర్ణాన్ని; దానికి, తూర్పునన్‌+ఉండు= 
దానికి తూర్పుదిక్కులో ఉండే; కురు, తీర్ణంబును= కురుతీర్థాన్నీ; స్వర్గద్వారంబు+అను తీర్ణంబును= స్వర్గద్వారమనే తీర్జాన్నీ; 
చూచినవారికిన్‌= సందర్శించినవారికి; స్వర్గ ద్వారంబు= స్వర్గలోకంలోని (ప్రవేశ కవాటం; వివృతంబు+అగున్‌= తెరువబడి 
నట్టిది అవుతుంది; రుద్ర, పత్ని+అను, తీర్థంబునన్‌= రుద్రపత్ని అనేతీర్ణంలో; శంకర నారాయణులను= శివకేశవులను; 
అర్చించి= పూజించి; సర్వ, దుఃఖ, విముక్తులు+అగుదురు= సమస్త పరితాపాలనుండి తొలగినట్టివారు అవుతారు; స్వస్తిపురంబున్‌+ 
ప్రదక్షిణంబు+చేసి= స్వస్తిపురం అనే తీర్థంచుట్టూ తిరిగితే; గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను దానంచేసిన పుణ్యం; 
పడయుదురు= అఆర్టిస్తారు; గంగమడువునన్‌= గంగకొలనులో; ఒక్క, కూపంబునన్‌= ఒక నూతిలో; మూండు, కోట్ల, 
తీర్థ్గంబులు= ముక్కోటి తీర్జాలు; సన్నిహితంబులు+ఐ= చేరికూడినట్టివై; ఉండున్‌= ఉంటాయి; అందున్‌= అచట; కృత 
స్నానులు+ఐనవారికిన్‌= స్నానంచేసినవారికి; సర్వ, తీర్థ, స్నాన, ఫలంబు+అగున్‌= తీర్చాలన్నింటిలో స్నానంచేసిన పుణ్యం 
లభిస్తుంది; బదరీ వనంబునందున్‌= బదరీవనంలో; వసిష్ట+ఆ్యశమంబునన్‌= వసిష్టాశ్రమంలో; త్రిరాత్రంబులు= మూడు 
రాత్రులు; బదరీ, ఫల, భక్షణంబు, చేసి= రేగుపండ్లు తిని; పాపముక్తులు= పాపాలనుండి వైదొలగినవారు; అగుదురు= 
అవుతారు; ఏక రాత్రంబు+అను= ఏకరాత్రం అనేపేరున్న; తీర్ణంబునన్‌= పుణ్యక్షేత్రంలో; ఏక, రాత్ర+ఉపవాసంబు+చేసి= 
ఒక రాత్రి ఆహారం తీసికొనక ఉంటే; బ్రహ్మలోకంబు= సత్యలోకాన్ని; పడయుదురు= పొందుతారు; ఆదిత్య+ఆ(శ్రమంబు+అను, 
వనంబున్‌= ఆదిత్యుడి పేరుమీద విలసిల్లిన ఆశ్రమంలో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పూజించి= ఆరాధించి; ఆదిత్య, లోక, 
గతులు+అగుదురు= సూర్యలోకానికి వెళ్ళేవారు జొతారు; దధీచి, తీర్ణంబునన్‌= దధీచి పేరుపై వెలసిన తీర్జంలో; 
కన్యా+ఆ(శ్రమంబునందున్‌= కన్యాశ్రమంలోను; త్రిరాత్రంబు= మూడురాత్రులు; వసియించినవారికిన్‌= నివసించినవారికి; 
స్వర్గఫలంబు= స్వర్గలోకం ప్రాప్తించేపుణ్యం; అగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: పృథూదకతీర్థంలో దేహం విడిచినవారికి మితిలేని పాపాలనుండి విముక్తి కలుగుతుంది. గంగానది, 
సరస్వతి కలిసేచోట స్నానం చేసినవారికి బ్రహ్మహత్య మున్నగు పాపాలనుండి నిష్కృతి లభిస్తుంది. దర్శి నిర్మించిన 
అర్థకీల తీర్థంలో స్నానంచేస్తే శూద్రులు (బాహ్మణులౌతారు; బ్రాహ్మణులు సంపూర్ణయోగులు అవుతారు. శతం, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 309 


సహస్రం అనేతీర్ణాలలో చేసిన జపాలు, దానాలు, ఉపవాసాలు లక్షరెట్టు పుణ్యాలను ఒసంగుతాయి. తైజసమనే 
తీర్థంలో దేవతలందరు కలిసి శ్రీ కుమారస్వామిని సేనాపతిగా పట్టంగట్టారు. దానిని, దానికి తూర్పున ఉన్న 
కురుతీర్థాన్ని, స్వర్గద్వారమనే తీర్థాన్ని చూచినవారికి స్వర్గలోకద్వారం తెరుచుకొంటుంది. రుద్రపత్ని అనేతీర్ధంలో 
శివకేశవులను అర్చిస్తే సర్వదుఃఖాలనుండి విముక్తి కలుగుతుంది. స్వస్తిపురం అనేతీర్థం చుట్టూ ప్రదక్షిణం చేస్తే వేయి 
ఆవులను దానంచేస్తే వచ్చేపుణ్యం దక్కుతుంది. గంగమడువు అనేతీర్థంలో ఒక నూతిలో మూడుకోట్ల తీరాలు చేరి 
కూడినాయి. అందులో స్నానంచేసినవారికి తీర్చాలన్నింటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. బదరీవనం అనే 
తీర్థంలో వసిష్టాశ్రమం అనేతీర్ణంలో మూడురా(త్రులు రేగుపండ్లను తింటే పాపాలు పోతాయి. ఏకరాత్రం అనేతీర్థంలో 
ఒకరాత్రి ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్దిస్తుంది. ఆదిత్యాశ్రమం అనే అరణ్యంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోక 
ప్రాప్తి అవుతుంది. దధీచితీర్ధంలో కన్యాశ్రమంలో మూడురా(త్రులు వసించినవారికి స్వర్గలోకం (ప్రాప్తించేపుణ్యం 


లభిస్తుంది. 


క. జలరుహసంభవు( డాదిగ( । గల వేల్పులు బుషులు సిద్ద గరుడోరగులున్‌ 
నెలనెల సేవింతురు భూ | తలమున సన్నిహిత యనగ దగు తీర్టంబున్‌. 269 
ప్రతిపదార్థం: జలరుహ, సంభవుండు+ఆదిగన్‌+కల= నీటిలో పుట్టే పద్మంలో పుట్టిన (బ్రహ్మదేవుడు మొదలుగా గల; 


వేల్పులు= దేవతలు; బుషులు= మునులు; సిద్ద గరుడ+ఉరగులున్‌= సిద్దులు, గరుడులు, పాములు; నెలనెల= ప్రతిమాసమున్నూ; 
భూతలమునన్‌= భూమిపై; సన్నిహిత; అనంగన్‌+తగు= అనే పేరున్న; తీర్ణంబున్‌= తీర్థాన్ని; సేవింతురు= దర్శిస్తారు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు మున్నగు దేవతలున్నూ, మునులున్నూ, సిద్దులు, గరుడులు, పాములు అనే జాతులకు 
చెందిన దేవతలున్నూ, భూమిపై 'సన్నిహిత' అనేపేరుతో విలసిల్లే తీర్జాన్ని ప్రతిమాసంలోనూ దర్శిస్తారు. 


వ. సూర్యగ్రహణంబున దాని నాడినవారు శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; ధర్ముడు తపంబు సేసిన ధర్మతీర్ధం 
బాడి ధర్మశీలు రగుదురు; జ్ఞానపావనంబును సౌగంధికంబును నను తీర్థంబుల నాడినం జూచిన సర్వపాప 
విముక్తు లగుదురు; దేవశ్రవ యను సరస్వతీహ్రదంబునందు వల్మీకంబున వెలువడు జలధార లాడి 
పితృతర్పణంబు సేసిన వా రశ్వమేధ ఫలంబు వడయుదురు; సుగంధయు, శతకుంభయు6 బంచయక్షయుం 
ద్రిశూల ఖాతయు నను తీర్ణంబు లాడి దుర్గతులవలనం బాయుదురు; తొల్లి పార్వతి యెందేని 
శాకాహారిణియై దివ్యసహస్రవర్షంబులు తపంబు సేసె నట్టి శాకంభరీతీర్థం బాడి యొక్కదివసంబు 
శాకాహారులైనవారు పండ్రెండేండ్లు శాకాహార తపంబు సలిపినవారి ఫలంబు వడయుదురు; సువర్ణాఖ్యం 
బను తీర్ణంబున రుద్రుం బూజించి రుద్రలోక గతు లగుదురు; ధూమావతి యను తీర్చంబును రథావర్తం బను 
తీర్థంబును ధార యను తీర్థంబు నాడి శోకవిముక్తు లగుదురు. 270 


ప్రతిపదార్థం: సూర్య (గ్రహణంబునన్‌= సూర్య(గ్రహణకాలంలో; దానిన్‌+ఆడినవారు= సన్నిహిత అనే తీర్థంలో స్నానం 
చేసినవారు; శత+అశ్వమేధ, ఫలంబు+పడయుదురు= నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం ఆర్టిస్తారు; ధర్ముండు= 
యమధర్మరాజు; తపంబు+చేసిన= తపస్సు చేసిన; ధర్మ, తీర్ణంబు+ఆడి= ధర్మతీర్థస్నానం చేస్తే; ధర్మశీలురు+అగుదురు= 
ధర్మమైన నడవడిక కలిగినవారవుతారు; జ్ఞాన పావనంబును= జ్ఞానపావనమనే తీర్ణాన్నీ; సౌగంధికంబునున్‌; అను, తీర్ణంబులన్‌= 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే తీర్థాలలో; ఆడినన్‌= స్నానంచేస్తే; చూచినన్‌= దర్శిస్తే) సర్వ, పాప, విముక్తులు= పాపాలు అన్నిటినుండి తొలగినవారు; 
అగుదురు= అవుతారు; దేవశ్రవ+అను= దేవశ్రవ అనే; సరస్వతీ హ్రదంబునందు= సరస్వతీనదివలన ఏర్పడిన మడుగులోని; 
వల్మీకంబున= పుట్టనుండి; వెలువడు= పైకి ఉబికివచ్చే, జలధారలు+ఆడి= నీటి (ప్రవాహంలో స్నానంచేసి; పితృ, 
తర్పణములు+చేసినవారు= పితరులకు (శ్రాద్ధకర్మలు నిర్వహించినవారు; అశ్వమేధ, ఫలంబు+ పడయుదురు= అశ్వమేధయాగాన్ని 
చేసినపుణ్యాన్ని పొందుతారు; సుగంధయు, శతకుంభయున్‌+పంచయక్షయున్‌+త్రిశూలఖాతయున్‌+అను తీర్థంబులు+ఆడి= 
సుగంధ, శతకుంభ, పంచయక్ష, (త్రిశూలఖాత అనే తీర్థాలలో స్నానంచేసి; దుర్గతుల వలనన్‌+పాయుదురు= పాపాలనుండి 
తొలగుతారు; తొల్లి= పూర్వం; పార్వతి; ఎందేని= ఎచ్చోట; శాకాహారిణి+ఐ= కాయగూరలు మాత్రమే ఆహారంగా కలదై; దివ్య, 
సహస్ర, వర్షంబులు= దేవతాకాలమానం(ప్రకారం వేయిఏండ్డు; తపంబు+చేసెన్‌= తపస్సు చేసిందో; అట్టి= ఆ; శాకంభరీ, 
తీర్థంబు+ఆడి= శాకంభరి తీరంలో స్నానంచేసి; ఒక్క దివసంబు= ఒకనాడు; శాక+ఆహారులు+ఐనవారు= కాయగూరలు 
ఆహారంగా స్వీకరించినవారు; పం[డ్రెండు+ఏండ్లు= పండ్రెండు సంవత్సరాలు; శాకాహార తపంబు= శాకాహారం మాత్రమే 
స్వీకరిస్తూ చేసేటటువంటి తపస్సు; సలిపినవారి, ఫలంబు= చేసినవారు పొందేపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
సువర్ల+ఆఖ్యంబు+అను= సువర్లమనే పేరున్న; తీర్ణంబునన్‌= పుణ్యక్షేత్రంలో; రుద్రున్‌+పూజించి= శివుడిని ఆరాధించి; 
రుద్రలోక గతులు+అగుదురు= కైలాసాన్ని చేరినట్టినవారు అవుతారు; ధూమావతి+అను, తీర్ణంబును= ధూమావతి అనే 
తీర్థాన్ని; రథ+ఆవర్తంబు+అను తీర్థంబును= రథావర్తం అనే తీర్థాన్ని; ధారా+అను తీర్ణంబును= ధార అనేతీర్థంలోను; ఆడి= 
స్నానంచేసి; శోక, విముక్తులు+అగుదురు= దుఃఖంనుండి విముక్తి పొందినవారు అవుతారు. 


తాత్సర్యం: సూర్య గ్రహణకాలంలో ఆ సన్నిహితతీర్ధంలో స్నానం చేసినవారు నూరు అశ్వమేధయాగాలు చేసిన 
పుణ్యం పొందుతారు. యమధర్మరాజు తపస్సుచేసిన ధర్మతీర్ధంలో స్నానంచేసిన ధర్మస్వభావం కలవారు అవుతారు. 
జ్ఞానపావనం, సౌగంధికం అనేతీర్ణాలలో స్నానంచేసినా, ఆ తీర్జాలను సందర్శించినా సర్వపాపాలనుండి విముక్తులు 
కాగలరు. దేవశ్రవ అనే సరస్వతీహ్రదంలోని పుట్టనుండి వెలువడే జలప్రవాహంలో స్నానంచేసి పితరులకు (శ్రాద్దకర్మలు 
నిర్వహించినవారు అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. సుగంధ, శతకుంభ, పంచయక్ష, త్రిశూలఖాత 
అనేతీర్ణాలలో స్నానంచేసినవారు నరకాలనుండి తప్పించుకొంటారు. పూర్వం పార్వతీదేవి శాకాహారం స్వీకరించి 
దేవమానం (ప్రకారం వేయి సంవత్సరాలు శాకంభరి అనే తీర్థంలో తపస్సు చేసింది. ఆ తీర్థంలో ఒకరోజు శాకాహార 
(వ్రతం నిర్వహించినవారు పండ్రెండు సంవత్సరాలు శాకాహార తపస్సు చేసినపుణ్యం పొందుతారు. సువర్లం అనే 
తీర్థంలో శివుడిని ఆరాధించినవారికి కైలాసం సిద్దిస్తుంది. ధూమావతి అనేతీర్ణంలో, రథావర్తం అనే తీర్థంలో, ధార 
అనేతీర్థంలో స్నానం చేసినవారు దుఃఖంనుండి విముక్తి పొందుతారు. 


క. ధారుణిలోపల స్వర్గ । ద్వారం బయి బుషినిషేవితం బగు గంగా 
ద్వారం బాడిన ధన్యుల( । జేరును శతకోటితీర్థసేవాఫలముల్‌. 271 


ప్రతిపదార్థం: ధారుణిలోపలన్‌= భూమండలంలో; స్వర్గ, ద్వారంబు+అయి= స్వర్గలోకానికి వాకిలి వంటిదిఅయి; బుషి 
నిషేవితంబు+అగు= మునులచేత సేవించబడినదైన; గంగా ద్వారంబు+ఆడిన= గంగాద్యారం అనే పుణ్యక్షేత్రంలో స్నానంచేసిన; 
ధన్యులన్‌= తమ జన్మలు సార్థకాలైన మహాత్ములను; శత, కోటి, తీర్ణసేవా; ఫలముల్‌= నూరుకోట్ల తీరాలను సందర్శించిన 
పుణ్యాలు; చేరును= చేరతాయి. 


తాత్సర్యం: భూమండలంలో స్వర్గానికి ప్రవేశమార్గమయినది, మునులచేత సేవించబడినది అయిన గంగాద్యారంఅనే 
పుణ్యక్షేత్రంలో స్నానంచేసిన ధన్యులకు నూరుకోట్ల తీర్థాలను సేవిస్తే లభించేటటువంటి పుణ్యం దక్కుతుంది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 311 


వ. మటియు సప్తగంగా సంగమంబును ద్రిగంగా సంగమంబును శక్రావర్తంబును గనస్వలంబును గంగా సరస్వతీ 
సంగమంబు నాదిగాం గల పుణ్యతీర్థంబుల నాడి పుణ్యలోకంబులు వడయుదురు; భద్రకర్ణేశ్వరంబున రుద్ర 
పూజయు నరుంధతీవటంబును సింధుప్రభవంబును యమునాప్రభవంబు నను పుణ్యతీర్ణంబుల సేవయు 
సర్వసిద్దికరంబులు; వేదిక యను తీర్ధంబును బుషికుల్య యను తీర్ణంబును గృత్తికా మఘ తీర్థంబులును 
విద్యాతీర్ధంబును వేతసిక యను తీర్ధంబునుం జూచి దురితంబులవలనం దొలంగుదురు; బ్రహ్మతీర్థం బాడి 
పద్మవర్ణయానంబుల బ్రహ్మలోకగతు లగుదురు. 272 


ప్రతిపదార్థం: మజీయు= ఇంకను; సప్త గంగా సంగమంబును= ఏడు గంగలు కలిసినచోటు; (త్రి గంగా సంగమంబును= 
మూడు గంగలు కలిసినచోటు; శక్ర+ఆవర్తంబును= శక్రావర్తం అనే తీర్థమున్నూ; కనస్వలంబును= కనస్వలం అనే తీర్థమున్నూ; 
గంగాసరస్వతీ సంగమంబున్‌= గంగ, సరస్వతి నదులు కలిసిన చోటు; ఆదిగాన్‌+కల= మొదలైన; పుణ్య, తీర్థంబులన్‌+ఆడి= 
పుణ్యతీర్జాలలో స్నానంచేసి; పుణ్యలోకంబులు+పడయుదురు= పుణ్యలోకాలను పొందుతారు; భద్రకర్లేశ్వరంబునన్‌= భ(ద్రకర్షేశ్వరం 
అనేతీర్థంలో; రుద్ర, పూజయున్‌= శివుడి ఆరాధనయు; అరుంధతీవటంబును= అరుంధతి (ప్రతిష్టించిన మర్రిచెట్టుగల చోటు; 
సింధు ప్రభవంబును= సింధునది పుట్టినచోటు; యమునా (ప్రభవంబును= యమున పుట్టినచోటు; అను పుణ్యతీర్థంబుల 
సేవయు= అనే పుణ్యతీర్థాల సందర్శనం; సర్వసిద్ది కరంబులు= అన్ని ఫలాలను ఒనగూర్చేవి; వేదిక+అను, తీర్ణంబును; 
బుషికుల్య+అను, తీర్థంబును; కృత్తికా మఘ, తీర్ణంబులును= కృత్తిక, మఘ అనే తీర్జాలున్నూ; విద్యాతీర్థంబును= విద్య 
అనేతీర్జాన్నీ; వేతసిక+అను, తీర్థంబును= వేతసిక అనే తీర్జాన్నీ; చూచి; దురితంబుల వలనన్‌+తొలగుదురు= పాపాలనుండి 
విముక్తులు అవుతారు; బ్రహ్మ, తీర్ణంబు+ఆడి= (బ్రహ్మతీర్ణంలో స్నానంచేసి; పద్మ, వర్ల, యానంబుల= పద్మంవంటి రంగు 
pals థి యి ay | 
గల విమానాలలో; (బ్రహ్మలోక గతులు+అగుదురు= సత్యలోకాన్ని చేరినవారు అవుతారు. 


తాత్సర్యం: మరియు సప్తగంగాసంగమం, (త్రిగంగాసంగమం, శ(క్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం 
మొదలైన పుణ్యతీర్ణాలలో స్నానంచేస్తే పుణ్యలోకాలు లభిస్తాయి. భద్రకర్లేశ్చరంలో రుద్రపూజ, అరుంధతి నాటిన 
మర్రిచెట్టు గలస్టలం అరుంధతీవటం, సింధునది పుట్టినచోటు, యమున పుట్టినచోటు- ఆ పుణ్యస్థలాలు సేవించటం 
వలన సర్వసిద్దులు కలుగుతాయి. వేదిక, బుషికుల్య, కృత్తిక, మఘ, విద్య, వేతసిక అనే తీర్జాలను సేవిస్తే పాపాలు 
తొలగుతాయి. (బ్రహ్మతీర్ణంలో స్నానం చేస్తే పద్మవర్లం కల విమానంలో సత్యలోకానికి చేరుతారు. 


చ. సురుచిరకీర్తి! నైమిశము( జూచిన మాత్రన పాయు బాప మ 
చ్చెరువుగ; నందు మాసము వసించి యనంతఫలంబు లొంద. గాం 
తురు; బహుతీర్థసేవనముతోడ సమానము నైమిశంబునం 
దరుదుగ నొక్కనాండు శుచియై యుపవాసము సేయం గాంచినన్‌. 273 


ప్రతిపదార్థం: సురుచిర క్రీర్తి= మిగుల (ప్రకాశవంతమైన యశస్సు కలవాడా!, ఓ ధర్మరాజా!; నైమిశమున్‌= నైమిశం అనే 
అరణ్యతీర్జాన్ని; చూచినమాత్రన= చూచినంత మాత్రాననే; పాపము= దురితం; అచ్చెరువుగన్‌= అద్భుతంగా; పాయున్‌= 
తొలగుతుంది; అందున్‌= ఆ నైమిశంలో; మాసము వసించి= ఒక నెల నివసించి; అనంత, ఫలంబులు= మితిలేని పుణ్యాలు; 
ఒందన్‌+కాంతురు= పొందుతారు; నైమిశంబు+అందు= నైమిశంలో; అరుదుగన్‌; ఒక్కనాండు= ఒకే ఒకదినంలో; శుచి+ఐ= 
నిర్మలంగా; ఉపవాసము, చేయన్‌+కాంచినన్‌= ఆహారం తీసికోకుండా పస్తుంటే; బహు, తీర్థ, సేవనముతోడన్‌= పెక్కు 
తీర్జాలను సేవించటంతో; సమానము= తుల్యం. 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దేదీప్యమానమైన కీర్తిగల ఓ ధర్మరాజా! నైమిశాన్ని చూస్తే చాలు ఆశ్చర్యకరంగా పాపాలన్నీ పటాపంచలు 
కాగలవు. అందులో ఒకనెల నివసిస్తే మితిలేని పుణ్యాలు లభిస్తాయి. అచ్చట ఒకే ఒకనాడు శుచిగా ఉపవాసం చేస్తే 
పెక్కుతీర్ధాలను సేవించటంతో సమానమైన గొప్పపుణ్యం చేకూరుతుంది. 


నిశేషం: నైమిశంలో మహాభారత పురాణ (ప్రవచనం పంైండేండ్డు జరిగిన సత్రయాగసందర్భంగా కొనసాగింది. అట్టే 
భారతీయ వాజ్మయంలో సుప్రసిద్ధమైన క్లే త్రమాహాత్మ్య ప్రవచనాలు, (వ్రతాచరణల విశిష్ట ప్రబోధాలు మున్నగునవి జరిగాయి. 
ఈ విధంగా భారతీయసాహిత్యంలో నైమిశానికి నిరుపమానమైన (ప్రశస్తి నెలకొని ఉన్నది. 


వ. మణియు గంగోద్దేద తీర్దంబు నిందీవర తీర్ణంబు గంగాద్వారంబు దిశాపతి తీర్థంబు లనియెడు తీర్థంబుల 
నాడి వాజపీయఫలంటుం బడయుదురు; బాహుద యను తీర్థం బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని 
రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు బుషులకు 
యజ్ఞ భూమియయిన తీరంబులు గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వదయుదురు; కోటితీర్థంబునం 
గుమారు నర్షించియు, వారణాసియందు రుద్రు నర్షించియు(, గపిలాహ్రదం బాడియు రాజసూయ 
ఫలప్రాప్తు లగుదురు; మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మకల్పితం బయిన 
యయూపంబు( బ్రదక్షిణంబు సేసియు వాజపేయఫలంబు వడయుదురు. 274 


ప్రతిపదార్థం: మటియు= పిమ్మట; గంగోద్భేద తీర్థంబున్‌= గంగోద్భేదమనే తీర్ధం; (గంగా+ఉద్భేదం= గంగ ఊటగా 
బయటికి వచ్చినచోటు, అంటే గంగానది జన్మస్థలం); ఇందీవర తీర్థంబు= ఇందీవరం అనే పేరుకల తీర్థం (ఇందీవరం= 
నల్లకలువ, నల్లకలువలు కల తీర్ధం); గంగాద్వారంబు= గంగాద్వారం అనేతీర్థం (గంగ భూమికి అవతరించిన (ప్రదేశం, 
హరిద్వారం); దిశాపతి తీర్థంబులు= దిశాపతులనే తీర్జాలు (దిశాపతి= దిక్సాలకుడు); అనియెడు= తీర్థంబులన్‌+ఆడి= అనే 
తీర్జాలలో స్నానంచేసి; వాజపేయ, ఫలంబున్‌= వాజపేయయాగాన్ని చేసినపుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు; బాహుద+అను, 
తీర్థంబు+ఆడినన్‌= బాహుద అనే తీర్థంలో స్నానం చేస్తే; అనేక, సత్రయాగ, ఫలంబు+అగున్‌= పెక్కు సత్రయాగాలు చేసిన 
పుణ్యం సంక్రమిస్తుంది; ఎందేని= ఏచోటనైతే; రాముండు= శ్రీరాముడు; స్వర్గ+గతుండు+అయ్యెన్‌= స్వర్గలోకానికి వెళ్ళాడో; 
అట్టి= ఆ; సరయూ (ప్రదేశంబునన్‌= సరయూ నది గల స్థలంలో అంటే అయోధ్యలో; గో ప్రదానంబు+ఆడియు= గోప్రదానం 
అనే తీర్థంలో స్నానం చేసి; దేవతలకు, బుషులకున్‌= సురలకు, మునులకు; యజ్ఞభూమి+అయిన= యజ్ఞాలుచేసే చోటులైన; 
తీరంబులు+కల= గట్టు గల; గోమతిన్‌+ఆడియున్‌= గోమతీనదిలో స్నానంచేసి; అశ్వమేధఫలంబు+పడయుదురు= 
అశ్వమేధయాగం చేసిన పుణ్యం పొందగలరు; కోటి తీర్థంబునన్‌= కోటితీర్ణంలో; కుమారున్‌= కుమారస్వామిని; అర్చించియు= 
ఆరాధించియు; వారణాసి+అందు= కాశిలో; రుద్రున్‌= శివుడిని; అర్చించియున్‌= పూజించియు; కపిలా, హ్రదంబు+ఆడియు= 
కపిలాహ్రదంలో స్నానంచేసియు; రాజసూయ, ఫల, (ప్రాప్తులు= రాజసూయయాగాన్ని చేసినపుణ్యం పొందినవారు; అగుదురు= 
అవుతారు; మార్కండేయ, తీర్థంబు+అయిన= మార్కండేయమహర్షిచేత ప్రతిష్టించబడిన పుణ్యక్షేత్రమైన; గంగా, గోమతీ, 
సంగమంబు+ఆడియు= గంగ, గోమతి కలిసేచోట స్నానంచేసియు; (బ్రహ్మ, కల్పితంబు+అయిన= (బ్రహ్మచేత నిర్మించబడిన; 
యూపంబున్‌= యజ్ఞస్తంభాన్ని; (ప్రదక్షిణంబు+చేసియు= చుట్టును తిరిగియు; వాజపేయ, ఫలంబు= వాజపేయయాగం చేసిన 
పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్పర్యం: గంగానది ఉద్భవించిన స్థలం గంగోద్భేదం అనే తీర్థం, ఇందీవరతీర్ణం, గంగానది భూమికి దిగిన 
గంగాద్వారం అనే హరిద్యారతీర్థం, దిశాపతితీర్జాలు- వీటిలో స్నానంచేస్తే వాజపేయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 313 


బాహుద అనే తీర్థంలో స్నానం చేస్తే పెక్కు సత్రయాగాలు చేసినపుణ్యం లభిస్తుంది. శ్రీరాముడు స్వర్ణాన్ని చేరిన 
సరయూనదీ ప్రదేశంలోని గోప్రదానమనే పేరు గల పుణ్యతీర్ణంలో స్నానం చేస్తే, దేవతలయొక్క మునులయొక్క 
యజ్ఞకార్యాలకు ఉనికిపట్టులయిన తీరాలు గల గోమతిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. 
కోటితీర్ణంలో శ్రీకుమారస్వామిని ఆరాధించినా, కాళిలో శివుడిని పూజించినా, కపిలాహ్రదంలో స్నానంచేసినా, 
రాజసూయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. మార్కండేయమహార్శి నిర్మించిన గంగాగోమతి సంగమం అనే 
క్షేత్రంలో స్నానంచేసినా, బ్రహ్మ నిర్మించిన యూపస్తంభానికి (ప్రదక్షిణం చేసినా వాజపేయయజ్ఞం చేసిన పుణ్యం 
ఆర్టిస్తారు. 


సీ, పలువురం గొడుకులం బడయంగ వలయు; నం । దొక్కరుం డయినను నోపి గయకు 
నరుగునో యనియును, నశ్వమేధం బొప్ప( । జేయునో యనియును, శ్వేత మైన 
యాంబోతు విడుచునో యనియును గోరుదు । రనవద్యు లైన గృహస్థు లట్టి 
గయ కేగి యుభయ పక్షములు వసించి । గడు బుణ్యు లుభయపక్షములవారి 


ఆ. నుద్దరింతు; రంద యొగిం బిండ మిడిన వా । రనఘ! పితృదయను గృతార్జు లగుదు; 
రందు ఫల్లుతీర్థ మాడినవారికి( । బరమసిద్దితో శుభంబు పెరుగు. 275 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; పలువురన్‌, కొడుకులన్‌+పడయంగ వలయున్‌= పెక్కుమంది 
పుత్రులను కనాలి; అందు= ఆ కుమారులలో; ఒక్కరుండు+అయిననున్‌= ఒక్కడైనను; ఓపి= పూనికతో; గయకున్‌= 
గయాక్షేత్రానికి; అరుగునో= వెళ్ళుతాడో; అనియునున్‌= అని తలపోస్తూ; అశ్వమేధంబు= అశ్వమేధయాగాన్ని; ఒప్పన్‌= 
శోభిల్లేటట్టు; చేయునో+అనియును= చేస్తాడేమో అనియున్నూ; శ్వేతము+ఐన= తెల్లనైన; ఆంబోతు= పెద్దఎద్దును; 
విడుచునో+అనియును= విడిచిపెట్టునో అనియున్నూ; అంటే గోసంతతి ఉత్పత్తికై ఆంబోతును అందరి మేలుకొరకు 
దానంచేస్తాడా అనియున్నూ; అనవద్యులు+ఐన= నింద్యులు కాని అంటే పవిత్ర చరిత్రులయిన; గృహస్టులు= గృహస్థాశ్రమంలో 
ఉండే సంసారులు; కోరుదురు= కాంక్షిస్తారు; అట్టి= అటువంటి; గయకు+ఏ(గ= గయకు వెళ్ళి, ఉభయ పక్షములు, 
వసించినన్‌= రెండుపక్షాలు (శుక్త కృష్ణు అంటే ఒకమాసం నివసిస్తే అలా నివసించినటువంటి; కడు+పుణ్యులు= మిక్కిలి 
పుణ్యులు; ఉభయ పక్షముల వారిన్‌= ఇటు తండ్రిపక్షంవారిని, అటు తల్లిపక్షంవారిని; ఉద్దరింతురు= కాపాడతారు; అందు+అ= 
అచట; అంటే ఆ గయాతీర్ణంలో; ఒగిన్‌= ఒప్పిదంగా; పిండము+ఇడినవారు= పితరులకు పిండప్రదానం చేసినవారు; 
పితృదయను= పితరుల అను[గ్రహంచేత; కృత+అర్జులు+అగుదురు= చరితార్జులు (ధన్యులు) అవుతారు; అందు= అందలి; 
ఫల్లు తీర్థ్ధము+ఆడినవారికిన్‌= ఫల్లుతీర్ధంలో స్నానంచేసినవారికి; పరమసిద్దితో= గొప్ప పుణ్యఫలంతో; శుభంబు= మేలు; 
పెరుంగున్‌= వృద్ది అవుతుంది. 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ ధర్మరాజా! పెక్కుమంది కొడుకులు కలగాలనిన్నీ, అందులో ఏ ఒక్కడయినా 
పూనుకొని గయకు వెళ్ళుతాడా అనిన్నీ, అశ్వమేధయాగం చేస్తాడా అనిన్నీ, తెల్లని ఆంటోతును దానంగా విడిచిపెట్టుతాడా 
అనిన్నీ, నిర్మలమైన హృదయంగల గృహస్థులు కోరుకొంటూ ఉంటారు కదా! అటి గయకు వెళ్ళి శుక కృష్ణపక్షాలు 

= (©) ల ధా బం ఆ 
(ఒకనెల) నివసిస్తే అటువంటి పుణ్యాత్ములు తండ్రివైపువారిని, తల్లివైపువారిని (ఉభయపక్షాలవారిని) ఉద్ధరించిన 
వారు అవుతారు. అచట పిండప్రదానం చేస్తే పితృదేవతల దయవలన చరితార్జులు అవుతారు. అందులోని ఫల్లుతీర్ణంలో 
స్నానమాడినవారికి గొప్ప పుణ్యఫలంతో పాటు అభ్యున్నతి కూడా కలుగుతుంది. 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మణి యక్షిణీతీర్థ్ణంబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాది దోష విముక్తు లగుదురు; మణినాగం బను 
తీర్థం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనంబునం దహల్యాహ్రదం బాడి యుదపానం 
బను తీర్థం బాడియు నశ్వమేధ ఫలంబు బడయుదురు; రాజర్షి జనక కూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; 
కంపనయు మహానదియు నను తీర్చంబుల నాడినవారు పొండరీక ఫలంబు నొందుదురు; దేవపుష్కరిణిని 
మహేశ్వరధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వడయుదురు; తొల్లి కూర్మరూపుం డయిన 
యసురచేతం గోటితీర్థంబు లపహృతంబు లయిన వాని దెచ్చి, విష్ణుం డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం 
బను తీర్థంబాడియు, విష్ణుస్థానం బయిన సాలగ్రామం బను తీర్ధంబాడి విష్ణు నర్జించియు, నందు సన్నిహిత 

థి థి ™ థి చ 
చతుస్సముద్రం బయిన కూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు; భరతాశ్రమంబున(, 
జంపకారణ్యంబున దేవీసహితు నీశ్వరుం బూజించి మిత్రావరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం 
బను తీర్దంబున6 గన్యాదానంబు చేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బను తీర్దంబాడి బ్రహ్మలోకం 

థి జ థి స్త 
బుంబడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్దింబొందె నట్టి కౌశికహ్రదం బాడియు6 గుమారవీరాశ్రమంబున 
నొక్కమాసంబు వసించియు నశ్వమేధ ఫలంబు వడయుదు; రగ్నిధారయు( బితామహ సరంబునం బుట్టిన 
కుమార ధారయు నాడి, త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తు లగుదురు; 
గౌరీశిఖరకుండం బాడిన నందినీకూపం బాడిన నశ్వమేధఫలం బగు(; గాళికా కౌశికా సంగమంబునందు. 
బ్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాప విముక్తులగుదు; రూర్వశీతీర్థం బాడిన సర్వపూజార్హు లగుదురు; 
గోకర్ణంబను తీర్చంబాడి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీ తీర్చస్నాతులయి వృషభ ద్వీపంబునం 

ణ థి థి 

గుమారు( బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నౌలకమును, గరతోయంబును, 
గంగాసాగరసంగమంబు నను తీర్థంబు లాడి శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; శోణా నర్మదాప్రభవంబును, 
బదరీతీర్ణంబును నాడి యాయుష్మంతు లగుదురు; మహేంద్రంబును రామతీర్ణంబును, మతంగ 
కేదారమ్మును, వంశగుల్మంబు నను తీర్ణంబుల నాడి యశ్వమేధఫలంబు వడయుదురు. 276 


ప్రతిపదార్థం: మణి= అదియునుగాక; యక్షిణీ తీర్ణంబునందు= యక్షిణి అనేతీర్ణంలో; జలపానంబు+చేసి= నీటిని (త్రాగి; 
(బ్రహ్మ హత్యా+ఆది, దోష విముక్తులు+అగుదురు= (బ్రాహ్మణులను చంపటం మున్నగు వాటిచేత వచ్చిన పాపాలనుండి 
తొలగినవారు అవుతారు; మణి, నాగంబు+అను, తీర్ణంబు+ఆడిన వారికిన్‌= మణినాగం అనేతీర్ణంలో స్నానంచేసి నవారికి; 
ఆశీవిష విషంబులు= ఆశీవిషములు అంటే పాములు (కోరలందు విషం కలవి), వాటియొక్క విషములు; ఒందవు= పొందవు; 
దరిజేరవు; గౌతమ, వనంబునందున్‌= గౌతమబుషి వసించిన అడవిలో; అహల్యా, (హ్రదంబు+ఆడి= అహల్య అనే మడువులో 
స్నానంచేసి; ఉదపానంబు+అను, తీర్ధంబు+ఆడియు= ఉదపానం అనే తీర్ధంలో స్నానంచేసియు; అశ్వమేధఫలంబున్‌+ 
పడయుదురు= అశ్వమేధయాగం చేసినపుణ్యం పొందుతారు; రాజర్షి జనక కూపంబు= రాజర్షి అయిన జనకుడి పేర విలసిల్లే 
నూతి నీటిలో; ఆడి= స్నానం చేసి; విష్ణులోక ప్రాప్తులు+అగుదురు= వైకుంఠం (ప్రాప్తించినవారు అవుతారు; కంపనయు= 
కంపన అనునటువంటిదియు; మహానదియున్‌; అను, తీర్ణంబులన్‌+ఆడినవారు= అనబడే తీర్థాలలో స్నానంచేసి నవారు; 
పౌండరీక ఫలంబున్‌= పౌండరీకయజ్ఞం చేసినపుణ్యం; ఒందుదురు= పొందుతారు; దేవ పుష్కరిణిని= దేవ పుష్కరిణిలో; 
మహేశ్వరధారను= మహేశ్వరధార అనేతీర్ణంలోను; మహేశ్వర పదంబునన్‌= మహేశ్వరపదమనే తీర్థంలో; ఆడినన్‌= స్నానంచేస్తే; 
అశ్వమేధ ఫలంబు= అశ్వమేధయాగం చేస్తే వచ్చేపుణ్యం; పడయుదురు= పొందుతారు; తొల్లి= పూర్వకాలంలో; కూర్మ, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 315 


రూపుండు+అయిన= తాబేలు ఆకృతి ధరించిన; అసురచేతన్‌= రాక్షసుడిచేత; కోటి, తీర్ణంబులు= కోటి తీర్చాలు; 
అపహృతంబులు+అయిన= బలాత్కారంగా అపహరించబడగా; వానిన్‌+తెచ్చి= ఆ కోటితీర్జాలను తెచ్చి; విమ్ణండు= విష్ణుదేవుడు; 
ఎందేని= ఏ చోట; నిలిపెన్‌= (ప్రతిష్టించాడో; అట్టి= ఆ; మహేశ్వర పథంబు+అను, తీర్ణంబు+ఆడియు= మహేశ్వరపథం అనే 
తీర్థంలో స్నానంచేసియు; విష్ణుస్థానంబు+ అయిన= విష్ణువుకు నెలవయిన; సాలగ్రామంబు= సాలగ్రామం; అను, తీర్ణంబు+ఆడి= 
అనే తీర్థంలో స్నానంచేసి; విష్ణున్‌+అర్బించియున్‌= శ్రీ మహావిష్ణువును పూజించియు; అందున్‌= ఆ సాల(గ్రామమనే తీర్థంలో; 
సన్నిహిత, చతుర్‌+సము(ద్రంబు+అయిన= ఒక్కచోటికి దగ్గరగా తేబడిన నాలుగు సముద్రాల జలం కలిగినది అయిన; 
కూపంబున్‌+ఆడియు= నూతిలో స్నానంచేసియు; విష్ణులోక గతులు= వైకుంఠానికి వెళ్ళినవారు; అగుదురు= అవుతారు; 
భరత+ఆ(శ్రమంబునన్‌= భరతుడి పేరుమీద వెలసిన ఆశ్రమంలో; చంపక+అరణ్యంబునన్‌= చంపకం అనే అడవిలో; దేవీ 
సహితున్‌= దేవితో కూడిన; ఈశ్వరున్‌= శివుడిని; పూజించి; మిత్రావరుణలోకంబు= మి(త్రావరుణులు ఉండే లోకాన్ని; 
పడయుదురు= పొందుతారు; కన్యా, సంవేద్యంబు+అను తీర్థంబునన్‌= కన్యా సంవేద్యం (సంవరణం) అనేతీర్థంలో; కన్యా 
దానంబు+చేసి= కన్యను తగిన వరుడికి ఇచ్చి పెండ్లిచేసి; అక్షయ, ఫల, ప్రాప్తులు= తరగని పుణ్యం లభించినట్టివారు; 
అగుదురు= అవుతారు; దేవ, కూటంబు+అను, తీర్ణంబు+ఆడి= దేవకూటం అనేతీర్ణంలో స్నానంచేసి; (బ్రహ్మలోకంబున్‌= 
సత్యలోకాన్ని; పడయుదురు= పొందుతారు; ఎందేని= ఏచోట; విశ్వామి(త్రుండు; సిద్దిన్‌+పొందెన్‌= తపస్సుయొక్క సంపూర్ణఫలితాన్ని 
((బ్రహ్మర్షిపదవిని) పొందాడో; అట్టి= ఆ; కౌశికహ్రదంబు+ఆడియున్‌= కౌశికహ్రదం అనే తీర్థంలో స్నానంచేసియు; కుమార 
వీర+ఆ(శ్రమంబునన్‌= కుమారవీరుడి ఆశ్రమంలో; ఒక్క మాసంబు= ఒక నెల; వసించియున్‌= ఉండియు; అశ్వమేధ, 
ఫలంబు+పడయుదురు= అశ్వమేధ పుణ్యం పొందుతారు; అగ్నిధారయున్‌= అగ్నిధార అనే తీర్థంలోను; పితామహ, సరంబునన్‌= 
(బ్రహ్మ సరోవరంలో; పుట్టిన; కుమారధారయున్‌= కుమారధార అనే తీర్భంలోను; ఆడి= స్నానంచేసి; (త్రి, రాత్ర+ 
ఉపవాసంబు+చేసినవారు= మూడురాత్రులు ఉపవాసంఉన్నవారు; బ్రహ్మ, హత్యా+ఆది, దోష విముక్తులు+అగుదురు= బ్రహ్మహత్య 
మున్నగు పాపాలనుండి విముక్తి చెందినవారు అవుతారు; గౌరీశిఖర, కుండంబు= గౌరీశిఖరకుండం అనే తీర్థంలో; ఆడినన్‌= 
స్నానం చేయగా; నందినీ కూపంబు+ఆడినన్‌= నందినీకూపంలో స్నానంచేయగా; అశ్వమేధ ఫలంబు+అగున్‌= అశ్వమేధయాగ 
పుణ్యం లభిస్తుంది; కాళికా, కౌళికా, సంగమంబునందున్‌= కాళికానది, కౌళికానది కలిసిన తీర్థంలో; (త్రిరాత్ర+ 
ఉపవాసంబు+చేసినవారు= మూడురాత్రులు అన్నం తినకుండా ఉపవసించినవారు; సర్వపాప విముక్తులు= పాపాలన్నింటినుండి 
తొలగినవారు; అగుదురు= అవుతారు; ఊర్వశీ తీర్ణంబు+ఆడి న= ఊర్వశీతీర్ణంలో స్నానం చేసినట్టయితే; సర్వ, 
పూజా+అర్హులు+అగుదురు= సమస్తపూజలు పొందటానికి యోగ్యత కలవారు అవుతారు; గోకర్లంబు+అను, తీర్థంబు+ఆడి= 
గోకర్లమనే తీర్థంలో స్నానంచేసి; జాతి స్మరణంబు= పూర్వజన్మస్మృతిని, లేదా, తాను ఏజాతికి చెందితే ఆ జాతిని 
స్మరించటాన్ని; పడయుదురు= పొందుతారు; సరస్వతీ, తీర్ధ, స్నాతులు+అయి= సరస్వతీతీర్ణంలో స్నానంచేసి; వృషభ 
ద్వీపంబునన్‌= వృషభం అనే పేరున్న దీవిలో; కుమారున్‌= కుమారస్వామిని; పూజించి= ఆరాధించి; దేవ, విమాన, గతులు= 
దేవతల విమానాలపై పయనించేవారు; అగుదురు= అవుతారు; నందయున్‌+జాలకమును, కరతోయంబును, గంగా సాగర 
సంగమంబున్‌+అను, తీర్థంబులు+ఆడి= నంద, బొలకం, కరతోయం, గంగాసాగరసంగమం అనేతీర్చాలలో స్నానంచేసి; 
శత+ అశ్వమేధ, ఫలంబు= నూరు అశ్వమేధయాగాలు చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; శోణా, నర్మదా, ప్రభవంబును= 
శోణానది, నర్మదానది పుట్టినచోటులోను; బదరీతీర్థంబును= బదరీ పుణ్యక్షేత్రంలోను; ఆడి= స్నానంచేసి; ఆయుష్మంతులు+ 
అగుదురు= ఆయుర్దాయం కలవారు అవుతారు; మహేం(ద్రంబును; రామతీర్థంబును; మతంగ కేదారమ్మును; వంశగుల్మంబును; 
అను తీర్థంబులన్‌+ఆడి= అని పిలువబడే తీర్చాలలో స్నానంచేసి; అశ్వమేధఫలంబు+ పడయుదురు= అశ్వమేధయాగం చేస్తే 
వచ్చే పుణ్యాన్ని పొందుతారు. 


తాత్పర్యం: యక్షిణీతీర్ణంలో నీటిని (త్రాగితే బ్రహ్మహత్య మున్నగు పాతకాలనుండి తొలగుతారు. మణినాగం 
అనేతీర్థంలో స్నానంచేసినవారిని సర్పాల విషాలు (ప్రవేశించవు (వారికి ఏ హానీ చేయజాలవు). గౌతమవనంలోని 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


అహల్యాహ్రదంలో స్నానంచేస్తే, ఉదపానం అనే తీర్థంలో (క్రుంకులిడితే అశ్వమేధం చేసినపుణ్యం లభిస్తుంది. రాజర్షి 
అయిన జనకుడి పేర వెలసిన జనకకూపంలో స్నానంచేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. కంపన, మహానది, అనేతీర్జాలలో 
స్నానంచేసినవారు పౌండరీకయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. దేవపుష్కరిణి, మహేశ్వరధార, మహేశ్వర 
పదం- వీటిలో స్నానంచేసినవారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. పూర్వకాలంలో ఒకరాక్షసుడు 
తాబేలురూపంలో కోటితీర్ధాలను అపహరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఆ కోటితీర్ణాలను తెచ్చి మహేశ్వరపథంలో 
నిలిపాడు. ఆ తీర్థంలో స్నానం చేస్తే, విష్ణుస్థానమైన సాలగ్రామం అనేతీర్ణంలో స్నానంచేసి విష్ణువును పూజిస్తే, 
అందులో నాలుగు సముద్రాలు చేరిన నూతిలో స్నానంచేస్తే వైకుంఠానికి వెళ్ళుతారు. భరతాశ్రమంలో చంపకారణ్యంలో 
దేవీసమేతుడైన శివుడిని పూజిస్తే మిత్రావరుణలోకం సిద్దిస్తుంది. కన్యాసంవేద్యం అనే తీర్థంలో కన్యాదానం చేస్తే 
అక్షయపుణ్యం లభిస్తుంది. దేవకూటం అనేతీర్థంలో స్నానంచేస్తే సత్యలోకం సిద్దిస్తుంది. ఎచట విశ్వామిత్రుడు 
తపస్సిద్దిని (బ్రహ్మర్షి పదాన్ని) పొందాడో అట్టి కౌశికహ్రదంలో స్నానంచేస్తే, కుమార వీరాశ్రమంలో ఒకనెల నివసిస్తే 
అశ్వమేధయాగం చేస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది. అగ్నిధార అనేతీర్థంలోను, (బ్రహ్మసరస్సునుండి పుట్టిన కుమారధార 
అనే తీర్థంలో స్నానం చేసి, మూడురా(త్రులు ఉపవాసం చేసినవారు బ్రహ్మహత్య మున్నగు పాపాలనుండి విముక్తులు 
అవుతారు. గౌరీ శిఖరకుండంలోను, నందినీకూపంలోను స్నానంచేస్తే అశ్వమేధయాగం చేసినఫలం పొందుతారు; 
కాళిక, కౌశిక అనే తీర్చాలు కలసిన చోట మూడురాత్రులు ఉపవాసం చేసినవారు పాపాలన్నింటినుండి విముక్తులు 
కాగలరు. ఊర్వశీతీర్ణంలో స్నానంచేసినవారు సమస్తపూజలకు యోగ్యులు అవుతారు. గోకర్లతీర్థంలో స్నానంచేసిన 
వారికి జాతిస్మరణం లభిస్తుంది. సరస్వతీతీర్ణంలో స్నానంచేసినవారు వృషభద్వీపంలో కుమారస్వామిని అర్భించినవారు 
దేవతల విమానాలను అధిరోహిస్తారు. నంద, బౌలకం, కరతోయం, గంగాసాగరసంగమం అనే తీర్థాలలో 
స్నానంచేసినవారు నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యాన్ని ఆర్టిస్తారు. శోణానది, నర్మదానది పుట్టినచోట్లో, 
బదరీతీర్ణంలో స్నానం చేసినవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. మహేంద్ర, రామతీర్థ, మతంగ కేదార, వంశ 
గుల్మాలు అనేతీర్ణాలలో స్నానంచేసినవారు అశ్వమేధయాగం చేసిన పుణ్యం ఆర్టిస్తారు (సంపాదిస్తారు). 


తే. పరమమైన తీర్ణంబు శ్రీపర్వతంబు । నందు దేవహ్రదం బాడి యాదిదేవు 

నీశు నర్షించి వడయుదు రిష్టఫలము । నశ్వమేధఫలంబును నవనిజనులు. 277 
ప్రతిపదార్థం: పరమము+ఐన, తీర్ణంబు= మిక్కిలి గొప్పది అయిన పుణ్యక్షేత్రం; శ్రీపర్వతంబు= శ్రీశైలం; అందు= ఆ 
శ్రీశైలంలో; దేవహ్రదంబు+ఆడి= దేవతల మడువులో స్నానంచేసి; ఆదిదేవున్‌= మొదటిదేవుడిని; ఈశున్‌= శివుడిని; అర్బించి= 


పూజించి; అవనిజనులు= భూలోకప్రజలు; ఇష్ట, ఫలమున్‌= కోరిన కోరికలు; అశ్వమేధ ఫలంబునున్‌= అశ్వమేధయాగం చేసిన 
పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్సర్యం: పుణ్యక్షేత్రాలలో గొప్పుక్షేత్రం శ్రీశైలం. అందు దేవహ్రదం అనేమడుగులో స్నానంచేసి, భూలోకవాసులు 
ఆదిదేవుడైన శివుడిని పూజించి అభీష్టాలను, అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. 


వ. తొల్లి శతక్రతుండు నూటుక్రతువులు సేయుటంజేసి పవిత్రంబయిన కృష్ణవేశియందు దేవహ్రదం బాడిన 
సర్వపాపవినాశనం బగు(; బాండ్యపర్వతంబునం గావేరీతీర్ణంబును, దుంగభద్రయు, సముద్రతీర్థంబును, 
గన్యాతీర్జంబును నాడి యశ్వమేధఫలంబు వడయుదురు; గాయత్రీస్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీజపంబు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 317 


చేసినవారికి జన్మ దుణఖుంబులు లేవు; పెన యను మహానది నాడిన మయూరహంస విమానగతు లగుదురు; 

గోదావరీ స్నానంబు సేసిన దశాశ్వమేధ ఫలంబు వడయుదురు; పయోష్టియు, దండకారణ్యంబును, 

శరభంగాశ్రమంబును, శుక్రాశ్రమంబును, జమదగ్నిసేవితంబయిన శూర్చారకంబును, సప్తగోదావరీ 

తీర్థంబును నాడిన పుణ్యులు పుణ్యలోకప్రాప్తు లగుదురు. 278 
ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; శతక్రతుండు= దేవేంద్రుడు; నూణు(క్రతువులు= వందయజ్ఞాలు; చేయుటన్‌+చేసి= 
చేయటంచేత; పవిత్రంబు+అయిన= పరిశుద్దమైన; కృష్ణవేణి+అందు= కృష్ణవేణిలో ఉండే; దేవహ్రదంబు+ఆడిన= దేవహ్రదంలఅనే 
తీర్థంలో స్నానం చేస్తే; సర్వ, పాప, వినాశనంబు+అగున్‌= సమస్తదురితాలు నశిస్తాయి; పాండ్య, పర్వతంబునన్‌= 
పాండ్యపర్వతంలోని; కావేరీతీర్థంబునున్‌= కావేరీతీర్ణంలోను; తుంగభ(ద్రయు= తుంగభద్రానదిలో; సము ద్రతీర్ణంబును= 
సము(ద్రతీర్థంలోను; కన్యాతీర్ణంబును= కన్యాతీర్ణంలోను (కన్యాకుమారిదగ్గరిది); ఆడి= స్నానంచేసి; అశ్వమేధ, ఫలంబు= 
అశ్వమేధయాగం చేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; గాయత్రీ స్టానంబునన్‌= గాయత్రీస్టానం అనే తీర్థంలో; 
(త్రిరాత్రంబు= మూడురా(తులు; గాయత్రీ, జపంబు, చేసినవారికి= గాయ(త్రీమం|త్రాన్ని జపించినవారికి; జన్మ, 
దుఃఖంబులు= జనన మరణావృత్తులనే దుఃఖాలు; లేవు; పెన్న+అను= పెన్నఅనే; మహానదిన్‌+ఆడిన= మహానదిలో స్నానంచేస్తే; 
మయూర, హంస, విమాన, గతులు+అగుదురు= నెమలిఆకారంతో, హంసరూపంతో ఉండే విమానాలపై విహరించేవారు 
అవుతారు; గోదావరీ స్నానంబు+చేసిన= గోదావరీ మహానదిలో స్నానంచేస్తే; దశ+అశ్వమేధ, ఫలంబు= పది అశ్వమేధయాగాలు 
చేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; పయోష్టియు= పయోషితీర్థంలోను; దండకారణ్యంబును= దండకారణ్యం అనే 
సేరున్నతీర్ణంలోను; శరభంగ+ఆ(శ్రమంబునున్‌= శరభంగ మహాముని స్థాపించిన ఆ(శ్రమంలోను; శు(క్ర+ఆ(శమంబును= 
శుక్రుడు స్థాపించిన ఆ(శ్రమంలోను; జమదగ్ని, సేవితంబు+అయిన= జమదగ్ని మహామునిచేత సేవించబడినదైన; 
శూర్చారకంబును= శూర్చారక క్షేత్రంలోను; సప్తగోదావరీ తీర్థంబునున్‌= సప్తగోదావరి (దక్షారామ భీమేశ్వరం) తీర్ణంలోను; 
ఆడిన= స్నానంచేసిన; పుణ్యులు= పుణ్యాత్ములు; పుణ్య, లోక, (ప్రాప్తులు+అగుదురు= పుణ్యలోకాలు సిద్దించినవారు 
అవుతారు. 


తాత్పర్యం: పూర్వకాలంలో దేవహ్రదతీర్ణంలో దేవేంద్రుడు నూరుయాగాలు చేశాడు కాబట్టి మిగుల పవిత్రమైన 
కృష్ణవేణిలోని దేవహ్రదంతీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలు పోతాయి. పాండ్యపర్వతంలోని కావేరీతీర్ణంలో, 
తుంగభద్రలో, సముద్రతీర్థంలోను, ఆ సమీపంలోని కన్యాకుమారీతీర్ణంలోను స్నానమాడితే అశ్వమేధయాగం చేసిన 
పుణ్యం లభిస్తుంది. గాయట్రీస్థానంలో మూడురాత్రులు గాయత్రీమంత్రజపం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. 
పెన్న అనే మహానదిలో స్నానంచేసినవారు నెమలిఆకృతిలో, హంసఆకృతిలో ఉండే విమానాలపై విహరిస్తారు. 
గోదావరీస్నానం చేస్తే పదిఅశ్వమేధాలు చేసినపుణ్యం దక్కుతుంది. పయోష్టియు, దండకారణ్యం, శరభంగాశ్రమం, 
శుక్రాశమం, జమదగ్ని మహాముని సేవించిన శూర్చారకం, దక్షారామ క్షేత్రంలోని సప్త గోదావరీ తీర్ణంలోను స్నానం 
చేసిన పుణ్యాత్ములకు పుణ్యలోకాలు సిద్దిస్తాయి. 


సీ, అసురుల భయమున నడంగిన వేదంబు । లోంకారపూర్వమై యుండ నాంగి 
రసు డుద్దరించి సారస్వత ప్రముఖుల. । జదివించె నెందేని శాశ్వతముగ 
నమరనియుక్తు(డై యజియించె నెందేని । భృగు. డెల్లవారికి( బేర్మి నట్టి 
రమణీయతుంగకారణ్యంబు సూచిన | మాత్రన దురితకర్మంబు లెల్ల 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బాయు6 గాలంజరం బను పర్వతంబు । నందు దేవహ్రదం బాడి యభిమతములు 
వడయుదురు; మేధికంబునాం బరంగు తీర్ధ । మాడి మేధాసమన్వితు లగుదు రెందు. 279 


ప్రతిపదార్థం: అసురుల, భయమునన్‌= రాక్షసుల భయంచేత; అడంగిన= అణగిఉండిన; వేదంబులు= వేదాలు; ఓంకార 
పూర్వము+ఐ, ఉండన్‌= ఓంకారం మొదలుగా కలనై ఉండగా; ఆంగిరసుండు+ఉద్ధరించి= ఆంగిరసుడనే మహాముని కాపాడి; 
సారస్వత ప్రముఖులన్‌= సారస్వతుడు మొదలయిన ప్రసిద్దులచేత; శాశ్స్వతముగన్‌= ఎల్లప్పుడు నిలిచేటట్లు; ఎందేని= ఏచోట; 
చదివించెన్‌= పఠింపచేశాడో; భృగుండు= భృగుమహర్షి ఎందేని= ఏచోట; అమర, నియుక్తుండు+ఐ= దేవతలచేత నియోగించబడిన 
వాడై; యజియించెన్‌= యజ్ఞంచేశాడో; పేర్మిన్‌= గౌరవంతో; అట్టి= అటువంటి చోటైన; రమణీయ తుంగక+అరణ్యంబు= 
సుందరమైన తుంగకారణ్యం; చూచిన మా(త్రన= సందర్శించినంతమాత్రాననే; ఎల్లవారికిన్‌= అందరికి; దురిత, కర్మంబులు+ 
ఎల్లన్‌= పాపపరిపాకాలన్నీ; పాయున్‌= తొలగుతాయి; కాలంజరంబు+అను, పర్వతంబునందు= కాలంజరం అనే కొండలో; 
దేవహ్రదంబు+ఆడి= దేవహ్రదంఅనే తీర్థంలో స్నానంచేసి; అభిమతములు= కోరికలు; పడయుదురు= పొందుతారు; 
మేధికంబునాన్‌+పర(గు= మేధికం అనబరగే; తీర్ణము+ఆడి= తీర్థంలో స్నానంచేసి; ఎందున్‌= ఎప్పుడైనను; మేధాసమన్వితులు+ 
అగుదురు= మేధావులు అవుతారు. 


తాత్పర్యం: రాక్షసులవలని భయంచేత అణగిమణగి ఓంకారం మొదలుగా ఉండే వేదాలను ఉద్ధరించి, ఆంగిరసుడు 
ఎక్కడ సారస్వతుడు మొదలుగా గల ముఖ్యులచేత చదివించాడో, భృగుమహర్షి దేవతలచేత నియోగించబడినవాడై, 
ఎక్కడయితే యజ్ఞంచే శాడో అట్టి సుందర తుంగకారణ్యాన్ని గౌరవపురస్సరంగా చూచినంతమా।త్రాననే 
పాపపరిపాకాలన్నీ పటాపంచలవుతాయి. కాలంజరమనే పర్వతంలో ఉండే దేవహ్రదంలో స్నానంచేస్తే కోరినకోరికలు 
ఈడేరుతాయి. మేధికం అనే తీర్థంలో స్నానంచేస్తే మేధావులవుతారు. 


వ. మణి చిత్రకూటంబున మందాకిని సేవించి, పితృస్థానంబునం గుమారులం బూజించి, జ్యేష్టస్టానంబున 
రుద్రు నర్చించి రామనివాసం బైన శృంగిబేరపురంబున గంగాస్నాతు లయి గంగాధరు నర్జించియు సర్వపాప 
విముక్తు లగుదురు. 280 


ప్రతిపదార్థం: మటి= అదియునుగాక; చిత్రకూటంబునన్‌= చిత్రకూటంలో; మందాకినిన్‌= గంగను; సేవించి= దర్శించి; 
పితృస్థానంబునన్‌= పితృదేవతలస్థానంలో; కుమారున్‌= కుమారస్వామిని; పూజించి= అర్చించి; జ్యేష్టస్థానంబునన్‌= అ(గ్రస్తానంలో; 
® యఖ అథ యఖ 
రుద్రున్‌+అర్భించి= శివుడిని పూజించి; రామ, నివాసంబు+ఐన= శ్రీరామచం[ద్రుడు నివసించిన; శృంగిబేరపురంబునన్‌= 
శృంగిబేరమనే పట్టణంలో; గంగా, స్నాతులు+అయి= గంగలో స్నానంచేసినవారై; గంగాధరున్‌= శివుడిని; అర్భించియు= 
పూజించియు; సర్వ, పాప, విముక్తులు+అగుదురు= సకలదురితాలనుండి విముక్తిని పొందినవారు అవుతారు. 


తాత్పర్యం: ఇక, చిత్రకూటంలో మందాకినిని సేవించి, పితృస్థానంలో కుమారస్వామిని పూజించి, అ(గ్రస్థానంలో 
శివుడిని అర్భించి, శ్రీరామచంద్రుడు ఒకనాడు నివసించిన శృంగిబేరపురంలోని గంగలో స్నానంచేసి శివుడిని 
అర్బించినవారు పాపాలన్నింటినుండి తొలగుతారు. 


కు యాగశతంబులకంటె( బ్ర । యాగ నివాసము విశేష మని మునులు మహా 
యోగులు సిద్దులు సాధ్యులు । నాగులు నందుండుదురు మనఃప్రియ మెసయగన్‌. 281 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 319 


ప్రతిపదార్థం: యాగశతంబులకంటెన్‌= నూరు యజ్ఞాలకంటె; ప్రయాగనివాసము= ప్రయాగలో నివసించటం; విశేషము+అని= 
గొప్పది అని; మునులు; మహాయోగులు; సిద్దులు; సాధ్యులు; నాగులున్‌; మనస్‌+ప్రియము+ఎసంగన్‌= మనస్సులో సంతోషం 
అతిశయించగా; అందు+ఉండుదురు= ఆ (ప్రయాగలో ఉంటారు. 


తాత్సర్యం: యాగాలు నూరు చేయటంకంటె ప్రయాగలో నివసించటమే మేల్తరమని భావించి బుషులు, 
యోగీశ్వరులు, సిద్దులు, సాధ్యులు, నాగులు మదినిండారిన సంతోషంతో అచట ఉంటారు. 


వ. అది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూండగ్ని కుండంబు లెప్పుడు(గానంబడు; మటి వేదంబులు 
యజ్ఞంబులు మూర్తిమంతంబులై యటువదికోట్లపదివేలు తీర్థంబులు సన్నిహైతంబులై గంగా యమునా 
సంగమంబు సేవించియుండు; నందు గృతస్నాను లైనవారు రాజసూయాశ్వమేధులయు సత్యవాదులయు( 
జతుర్వేదాధ్యయనులయు. బుణ్యలోకంబులు వడయుదురు; భోగవతియు వాసుకియు హంసవ్రతంబు నను 
తీర్థంబుల నాడి దశాశ్వమేధఫలంబులు వడయుదురు. 282 


ప్రతిపదార్థం: అది= ఆ ప్రయాగ; ప్రజాపతి, యజ్ఞ, వేది= (బ్రహ్మదేవుడియొక్క యజ్ఞవేదిక, యజ్ఞం చేసినచోటు; కావునన్‌= 
కాబట్టి; అందున్‌= ఆ ప్రయాగలో; మూండు+అగ్ని కుండంబులు= నిప్పురాజుకొనే గుండాలు మూడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
కానంబడున్‌= కనిపిస్తాయి; మణీ= అంతేకాక; వేదంబులు= వేదాలు; యజ్ఞంబులు= (క్రతువులు; మూర్తి మంతంబులు+ఐ= 
ఆకారాన్ని దాల్చినట్టివై; అజువదికోట్ట, పదివేలు తీర్థంబులు= అరవైకోట్ల పదివేల తీర్జాలు; సన్నిహితంబులు+ఐ= కూడిచేరినట్టివై; 
గంగా, యమునా, సంగమంబు, సేవించి+ఉండున్‌= గంగాయమునలు కలిసేచోటును ఆరాధిస్తూ ఉంటాయి; అందున్‌= 
అచట; కృతస్నానులు+ఐనవారు= స్నానంచేసినవారు; రాజసూయ+ అశ్వమేధులయు= రాజసూయయాగం, అశ్వమేధయాగం 
చేసినవారియొక్క; సత్యవాదులయున్‌= సత్యాన్ని వ్రతంగా పాటించేవారియొక్క; చతుర్వేద+అధ్యయనులయున్‌= నాలుగు 
వేదాలను పఠించేవారియొక్క; పుణ్య, లోకంబులు= పుణ్యంవలన చేకూరే భువనాలు; పడయుదురు= పొందగలరు; భోగవతియు; 
వాసుకియు; హంస(వ్రతంబున్‌; అను, తీర్ణంబులన్‌+ఆడి= అనే పేర్టు ఉన్న తీర్జాలలో స్నానంచేసి; దశ+అశ్వమేధ, ఫలంబులు= 
పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం; పడయుదురు= పొందగలరు. 


తాత్సర్యం: ప్రయాగ బ్రహ్మదేవుడి యజ్ఞవేదిక. కాబట్టి అందులో నిరంతరం మూడు అగ్నికుండాలలో (త్రేతాగ్నులు 
వెలుగుతూ కన్పిస్తాయి. అంతేకాక వేదాలు, యజ్ఞాలు సాకారాలై అరవయికోట్ల పదివేల తీర్థాలు కలసి, చేరి, 
గంగాయమునా సంగమంలో ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తూ ఉంటాయి. అచట స్నానంచేసినవారు, రాజసూయ 
అశ్వమేధ యాగాలు చేసినవారికి, సత్యవ్రతాన్ని ఆచరించేవారికి, చతుర్వేదాలను అధ్యయనం చేసేవారికి లభించే 
పుణ్యలోకాలను పొందగలరు. 


క  విదితముగ దీర్ధకీర్తన€ । జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న 
భ్యుదయ మగు సర్వతీర్ణస । ముదయ స్నాన బహుయాగముల ఫలము లగున్‌. 283 


ప్రతిపదార్థం: విదితముగన్‌= తేటతెల్లంగా; తీర్ణకీర్తనన్‌= తీర్థాలను గురించిన వర్షనను; చదివిన= పఠించిన; ధన్యులకు= 
జన్మతరించిన చరితార్జులకు; వినిన= ఆలకించిన; సజ్జనులకున్‌= మంచివారికి; అభ్యుదయము+అగున్‌= మేలుకలుగుతుంది; 
సర్వ, తీర్ణ, సముదయ, స్నాన, బహుయాగముల ఫలములు+అగున్‌= సమస్త తీర్జాల సముదాయంలో స్నానం చేస్తే వచ్చేపుణ్యం, 
పెక్కు (క్రతువులు చేస్తే వచ్చేపుణ్యం లభిస్తాయి. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: తేటతెల్లంగా తీర్చాలను గురించిన వర్లన చదివినవారూ, ఆలకించినవారూ అయిన ధన్యాత్ములైన 


విశేషం: కొన్ని ప్రతులలో ఇక్కడ ఈ (క్రింది రెండు పద్యాలు కూడా చోటుచేసికొన్నాయి. 


క ఇది నిక్కున మని మనములC( । బదిలంబుగం దీర్ణసేవ భక్తి. దల(చినన్‌ 

విదితముగ దురితహర మగు | సదమల సుజ్ఞాను లగుట సత్యము ధరణిన్‌. 283 (అ) 
క. సకలదురితముల వాయుదు । రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ 

ర్తకు లగుదురు సజ్జనగుణ । నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై. 283 (ఆ) 


చ. వ్రతములు లేనివారు, నుపవాస పరాబ్ముఖు లైనవారు, దు 
ర్మతులు, విహీనశౌచులు. గ్రమంబునం దీర్ణము లాడనోప; రా 
తతగుణశాలి వీ వఖిలధర్మవిదుండవు గావునన్‌ శుభ 
స్థితి. జని తీర్ధసీవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్‌. 284 


ప్రతిపదార్థం: (వ్రతములు, లేనివారున్‌= నోములు దీక్షతో నోచనివారున్నూ; ఉపవాస, పరాక్‌+ముఖులు+ఐనవారు= ఉపవాసాలకు 
విముఖులైనవారు (ఉపవాసాలు చేయనివారు); దుర్మతులు= చెడుబుద్ది కలవారు; విహీన శౌచులున్‌= శుచిత్వం లేనివారు; 
క్రమంబునన్‌= శాస్ర్రాలలో విధించబడిన పద్దతిలో; తీర్రములు+ఆడనోపరు= తీర్థాలలో స్నానం చేయజాలరు; ఈవు= నీవు; 
ఆతత, గుణ, శాలివి= (ప్రకాశించే (విస్తారమైన) మంచి గుణాలు కలవాడివి; అఖిల ధర్మవిదుండవు= సమస్తధర్మాలు 
తెలిసినవాడివి; కావునన్‌= కాబట్టి; శుభస్థితిన్‌= మేలు కలిగేటట్టుగా; చని= వెళ్ళి; నీకున్‌= నీకు; అభీష్ట సిద్దిగన్‌= కోరికలు 
నెరవేరేటట్టుగా; తీర్థసేవనము= పుణ్యతీర్థాలను దర్శించటం; చేయుము= చేసేది. 


తాత్సర్యం: [వ్రతాలు చేయనివారు; ఉపవాసాలకు విముఖులైనవారు; చెడ్డవారు, శుచిత్వం లేనివారు, తీర్థయాత్రలు 
చేయలేరు. నీవు లెక్కకు మిక్కిలిగా మంచిగుణాలు కలవాడివి. సర్వధర్మాలను ఎరిగినవాడివి. కాబట్టి తీర్జాలను 
సేవించటానికై శుభప్రదంగా వెళ్ళిరమ్ము. నీ కోరికలు ఈడేరును గాక! 


వ. అనిసకల తీర్ధ కథనంబు సెప్పిన, పులస్తువచనంబున భీష్ముండు దొల్లి యెల్ల తీర్థంబులు సేవించి కృతార్థుం 
డయ్యె(; గావున నీవును దీర్ణసేవ చేసి. 285 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; సకల, తీర్థ, కథనంబు+చెప్పిన= అన్ని తీర్జాలను గురించిన సమాచారం వివరించినటువంటి; 
పులస్తువచనంబునన్‌= పులస్త్య మహాముని మాటచొప్పున; భీష్ముండు= భీష్ముడు; తొల్లి= మునుపు; ఎల్ల, తీర్థంబులు= అన్ని 
పుణ్యక్షేత్రాలు; సేవించి= దర్శించి; కృత+అర్జుండు+అయ్యెన్‌= ధన్యుడయ్యాడు; కావున= కాబట్టి; నీవును= ఓ ధర్మరాజా! 
నీవుకూడా; తీర్థసేవ చేసి= పుణ్యక్షేత్రాలు దర్శించి. 


తాత్సర్యం: ఆ విధంగా సర్వపుణ్యతీర్ణాల వృత్తాంతం చెప్పిన పులస్య్యమహర్షిమాటచొప్పున భీష్ముడు ఇదివరలో 
సకలపుణ్యతీర్జాలు సేవించి ధన్యుడయ్యాడు. కాబట్టి నీవుకూడ తీర్థయా(త్రలు ఇస్‌: 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 321 


క పూరు పురూరవు లట్లు భ। గీరథ రఘుపతుల యట్లు కృతకృత్యుండ వై 
ధారుణి రక్షింపుము వి । స్తారగుణాధార । ధీర | ధర్మతనూజా! 286 


ప్రతిపదార్థం: పూరు, పురూరవులు+అట్లు= పూరుడివలె, పురూరవుడివలె; భగీరథ, రఘుపతుల+అట్లు= భగీరథుడివలెను; 
రఘురాముడివలెను; కృతకృత్యుండవు+ఐ= చేయవలసిన కార్యములను నిర్వర్తించినవాడివై (ధన్యుడివై); విస్తార, గుణ+ఆధార!= 
విస్తరించిన పెక్కుమంచి గుణాలకు ఆధారమైనవాడా!; ధీర!= ధైర్యవంతుడా!; ధర్మ, తనూజా!= ధర్మపుత్రుడా!; ధారుణిన్‌= 
భూమిని; రక్షింపుము= కాపాడుము. 


తాత్పర్యం: లెక్కకు మిక్కిలి అయిన సద్గుణాలకు ఆశ్రయమైనవాడా! ధైర్యవంతుడా! ఓ ధర్మరాజా! పూరుడి వలె, 
పురూరవుడి వలె, భగీరథుడివలె, శ్రీరాముడివలె కర్తవ్యాలను నెరవేర్చినవాడవై ఈ భూమిని కాపాడుము. 


విశేషం: పూరువు, పురూరవుడు భరతవంశంలో సుప్రసిద్దులైన చక్రవర్తులు. భగీరథుడు ప్రగాఢ ప్రయత్నంచేసి గంగను 
దివినుండి భువికి దింపాడు. శ్రీరామచంద్రుడు రామాయణకథానాయకుడు, సుప్రసిద్దవీరుడు. 


వ. రోమశుం డను దేవర్షి దేవలోకంబుననుండి నీకడకు వచ్చు; దదుపదేశంబున ధౌమ్యానుమతుండ వయి 
తీర్థసేవన( జేయు” మని చెప్పి నారదుం డరిగిన, నజాతశత్రుండు ధౌమ్యుం జూచి యిట్లనియె. 287 


ప్రతిపదార్థం: రోమశుండు+అను, దేవర్శి= రోమశుడు అనే దేవలోకానికి చెందిన బుషి దేవలోకంబున నుండి= దేవలోకంనుండి; 
నీకడకున్‌= నీ దగ్గరికి; వచ్చున్‌+వస్తాడు; తద్‌+ఉపదేశంబునన్‌= ఆతడి ప్రబోధం చొప్పున; ధౌమ్య+అనుమతుండవు+అయి= 
ధౌమ్యుడిచేత అనుమతి పొందినవాడివయి; తీర్థ, సేవనన్‌= తీర్జాలను సేవించటం; చేయుము= చేసేది; అని= అంటూ; చెప్పి= 
వచించి; నారదుండు= నారదమహర్షి అరిగినన్‌= వెళ్ళగా; అజాత, శత్రుండు= పుట్టనటువంటి శత్రువులు కలవాడు (ఎవరిపట్లను 
ద్వేషభావం లేనివాడు, ధర్మరాజు); ధౌమ్యున్‌+చూచి= తమ పురోహితుడైన ధౌమ్యుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: రోమశుడు అనే దేవబుషి నీదగ్గరకు వస్తాడు. ఆ మహర్షి ప్రబోధం చొప్పున మీ పురోహితుడైన 
ధౌమ్యుడి అనుమతిచొప్పున నీవు తీర్ధసేవ చేయుము” అని చెప్పి నారదమహర్షి నిష్కమించగా అజాతశత్రువైన 
ధర్మరాజు ధౌమ్యుడిని చూచి ఇట్టా పలికాడు. 


చ. “'అలయక మాకు నందటి కహర్షిశముం బ్రియకారి యైన య 

త్యలఘుపరాక్రమాన్వితు మహాభుజు నర్గును దివ్యనాయకం 

బులు వడయంగ నొక్కరున పుచ్చితి. దద్దయు వేడ్క నెద్దియుం 

దల(పక; యిప్టు దద్విరహితమ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్‌. 288 
ప్రతిపదార్థం: అలయక= విసుగుకొనక; మాకున్‌+అందబుకు= మాకందరికి; అహర్షిశమున్‌= పగలు రాత్రియు; ప్రియకారి+ఐన= 
ప్రీతిని ఘటించేటి; అతి+అలఘు, పరా[క్రమ+అన్వితున్‌= మిక్కిలి తేలికకాని అంటే గొప్పదైన శౌర్యంతో కూడినవాడిని; మహా, 


భుజున్‌= గొప్ప భుజాలు కలవాడిని; అర్జునున్‌= అర్జునుడిని; ఒక్కరున్‌+అ= ఒక్కడినే; దివ్య, సాయకంబులు= దివ్యమైన 
బాణాలు; పడయంగన్‌= పొందటానికి; తద్దయు= మిక్కిలి; వేడ్కన్‌= కుతూహలంతో; ఎద్దియున్‌+తలయపక= ఏదియు 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆలోచించక; పుచ్చితిన్‌= పంపాను; ఇవ్లు= ఇపుడు; తద్‌+విరహితమ్ము+అగు= ఆతడు లేనట్టి; కామ్యకము= ఈ కామ్యకం 
అనే అరణ్యం; ఒప్పదు+అయ్యెడిన్‌= (మాకు) ఇష్టంగా లేదు. 


తాత్సర్యం: “మా అందరికి విసుగు విరామం లేకుండ పగలనక రాత్రనక నిరంతరం పీతి ఘటించే మహాపరాక్రమశాలి 
అయిన అర్జునుడిని దివ్యాస్రాలు సంపాదించటానికై గొప్పవేడుకతో ఒంటరిగా పంపించాను. ఇప్పుడు అతడు లేని 
ఈ కామ్యకవనం మాకు సమ్మతంగా లేదు. 


వ. అంబుదాగమనం బపేక్షించు చాతకంబు లట్లు మన మందటి మర్హునాగమనంబు ప్రతీక్షించుచున్నవారము; 
వాండును దన పూనిన కార్యంబు నిర్వహించి కాని నివృత్తుండు గా; దవశ్యంబును దివ్యాస్తంబులు వడసి 
యాతని వచ్చునంతకు. దీర్ణసేవ చేయుద' మనినం 'గరంబు లగ్గగు, నట్ల చేయుద' మని. 289 


ప్రతిపదార్థం: అంబుద+ఆగమనంబు= మేఘాల రాకను; అపేక్షించు= కోరే; చాతకంబులు+అట్లు= వానకోయిలలవలె; 
మనము+అందణుము; అర్జున+ఆగమనంబు= అర్జునుడి రాకను; (ప్రతీక్షించుచు+ఉన్న వారము= ఎదురు చూస్తున్నవారం; 
వాండును= ఆ అర్జునుడుకూడ; తన, పూనిన, కార్యంబు= తాను పూనినపనిని; నిర్వహించి కాని= నెరవేర్చికాని; నివృత్తుండు+ 
కాండు= వెనుకకు మరలేవాడు కాడు; అవళ్యంబును= తప్పకుండ; దివ్య+అ(స్తంబులు= దేవతా సంబంధమైన మంత్ర 
బాణాలు; పడసి= సంపాదించి; ఆతని వచ్చునంతకున్‌= ఆతడు తిరిగి వచ్చేవరకు; తీర్ణసేవ= పుణ్యక్షేత్రాల సందర్శనం; 
చేయుదము+అనిన= చేస్తాముగాక అని చెప్పగా; కరంబు= మిక్కిలి; లగ్గు+అగు= మేలు కలుగుతుంది; అట్టు+అ= ఆ 
విధంగానే; చేయుదము= చేద్దాము గాక; అని= అని చెప్పి. 


తాత్పర్యం: మేఘాల రాకకై ఎదురుచూచే చాతకపక్షులవలె మనమందరం అర్జునుడి రాకకై నిరీక్షిస్తున్నాం. అర్జునుడు 
తాను చేపట్టిన కార్యాన్ని నిర్వహించక వెనుకకు మరలేవాడు కాడు. అర్జునుడు నిస్సందేహంగా దేవతా సంబంధమైన 
అస్త్రాలను సంపాదించి వస్తాడు. అంతవరకు మనం తీర్థయాత్రలు చేద్దాం'- అని ధర్మరాజు పలుకగా, ధౌమ్యుడు 
“నిజమె, మిక్కిలి మేలు కలుగుతుంది. మనమట్లాగే పుణ్యక్షేత్రాలను సందర్శిద్దాం'- అని అన్నాడు. 


విశేషం: (1) ప్రాచీన భారతీయ సంస్కృతిలో తీర్థయాత్రలకు కల్పించబడిన (ప్రాముఖ్యం నిరుపమానం. తీర్ణయాత్రలవలన 
అశ్వమేధ, రాజసూయయాగఫలం కంఠోక్తిగా చాటి చెప్పబడింది. ప్రయాణ సౌకర్యాలు లేనినాడు యుగయుగాంతరాలనుండి 
కాశ్మీరంనుండి కన్యాకుమారివరకు నదీనదాలు, పర్వతపంక్తులు, సరోవరాలు, గుహలు, గుట్టలు, పుట్టలు పరమ పవిత్ర 
హృదయాలతో వెదకుకొంటూ భారతీయులు తీర్థయాత్రలు సలిపారు. దేశాటనమే నిరుపమాన విద్యాభ్యాసం. భారతీయులలో 
ఐకమత్యం, ఆధ్యాత్మికభావం పెంపొందించటానికి తీర్జాటనం నిర్వహించిన భూమిక చరిత్రాత్మకమైనది. వివిధ (ప్రదేశాల 
ప్రజలు, జిజ్ఞాసువులై తరచు పుణ్యతీర్ణాలలో ఆశ్రమాలలో కలియటంచేత అన్యోన్య సాంస్కృతిక సంపర్కంచేత భారతీయ 
సంస్కృతి విశ్వజనీనమై వెల్లివిరిసింది. (2) చాతకపక్షులు మేఘాలు వర్షించే చినుకులు మాత్రమే (త్రాగునట్టివి అని కవిసమయం. 


రోముశనుహాముని ధర్మరాజునొద్దకు వచ్చుట (సం. 3-89-1) 


ఉ. నాలుగుదిక్కులందును వినన్‌ విదితంబగుచున్న పుణ్యతీ 
రాలి తెజం గెటుంగ(గ మహాత్ముడు ధౌమ్యు. డజాతవైరి కం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 323 


దోలిన చెప్పుచున్న తటి నొప్పుగ రోమణశు. డేంగుదెంచెం దే 
జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్‌. 290 


ప్రతిపదార్థం: నాలుగు దిక్కులందును= నాలుగు దిశలలోను; వినన్‌= వినబడుతూ; విదితంబు+అగుచున్న= తెల్లమవుతున్న; 
పుణ్య, తీర్ణ+ఆలి= పుణ్యక్షేత్రాల సముదాయంయొక్క; తెజంగు= తీరుతీయాలు; ఎణుంగ(గ= తెలిసేటట్టుగా; మహా+ 
ఆత్ముండు= మహానుభావుడు; ధౌమ్యు(డు= పాండవుల పురోహితుడు; అజాత వైరికిన్‌= అజాతశత్రువైన ధర్మరాజుకు; 
అందు= అచట; ఓలిన= వరుసగా; ఒప్తునట్టుగా; చెప్పుచున్న, తటిన్‌= వచించే సమయంలో; నిర్మల యశుండు= స్వచ్చమైన 
కీర్తి కలవాడు; అగు= అయిన; ధర్మ, తనూజ, పాలికిన్‌= ధర్మపుత్రుడి దగ్గరకు; తేజస్‌+లలితుండు= తేజో లలితుండు= 
సుకుమారమైన వర్చస్సు కలవాడైన; రోమశు(డు= రోమశుడనే ముని; ఒప్పుగన్‌= శోభిల్లేటట్టు; ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: మహాత్ముడైన ధౌమ్యుడు నేల నాలుగు చెరగులలో గల తీర్థాలను గురించి [క్రమంగా తేటతెల్లంగా 
అజాతశత్రువైన ధర్మరాజుకు చెపుతూ ఉన్న సమయంలో స్వచ్చమైన కీర్తిగల ఆ ధర్మరాజు దగ్గరకు సుకుమారమైన 
తేజస్సుతో (ప్రకాశిస్తున్న రోమశమహర్షి వచ్చాడు. 

న యె 


విశేషం: ధర్మజుడి తీర్థయాత్రలకు ముగ్గురు మహర్షులు తోడు పడటం విశేషం. నారదుడు తీర్ణమహిమలను చెప్పి సంకల్పాన్ని 
కలిగించాడు. ధౌమ్యుడు ధర్మజుడిని ప్రోత్సహించాడు. రోమశుడు వెంటనడిచి తీర్థసేవ చేయించాడు. 


వ. ఇట్లు వచ్చిన మహాముని నతిభక్తి ననుజ బ్రాహ్మణ సహితుండై ధర్మజుండు పూజించి 'మునీంద్రా! యెందుండి 

వచ్చితి?” రని యడిగిన నాతనికి రోమశుం డిట్లనియె. 291 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వచ్చిన= విచ్చేసిన; మహామునిన్‌= గొప్పబుషిని; ధర్మజుండు; అతి భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; అనుజ, బ్రాహ్మణ, సహితుండు+ఐ= తమ్ములతోడను, విప్రలతోడను కూడినవాడై; పూజించి= అర్చించి; ముని+ఇంద్రా!= 
మునులలో ఇం(ద్రుడివంటివాడా!; ఎందు+ఉండి= ఎచటనుండి; వచ్చితిరి?= విచ్చేశారు?; అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; 
ఆతనికిన్‌= ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశ మహాముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా తన వద్దకు వేంచేసిన మునిని ధర్మరాజు తానును, తన తమ్ములును, బ్రాహ్మణులును 
కలిసి మిక్కిలి భక్తితో, అర్చించి 'మునీంద్రా! ఎచటనుండి తాము ఇచటికి దయచేశారు?” అని (ప్రశ్నించగా, 
ధర్మరాజుతో రోమశమహర్షి ఇట్లా చెప్పాడు. 


తే.  “ఎల్లలోకంబులును జూచి యింద్రలోక । లోకనార్దినై యే నింద్రలోకమునకు 
బోయి సురరాజుచే( బ్రీతి( బూజితుండ । నై, మహీనాథ! యందు నీ యనుజు ననఘు. 292 


ప్రతిపదార్థం: ఎల్ల, లోకంబులును+చూచి= సమస్త భువనాలను సందర్శించి; ఇం(ద్రలోక, లోకన+అర్థిన్‌+ఐ= ఇంద్రలోకాన్ని 
చూడవలెననే కోరిక కలవాడనై; ఏను= నేను; ఇం(ద్రలోకమునకున్‌+పోయి= ఇంద్రలోకానికి వెళ్ళి; సురరాజుచేన్‌= దేవేంద్రుడిచేత; 
ప్రీతిన్‌= సంతోషంతో; పూజితుండను+ఐ= అర్చించబడినవాడినై; మహీ, నాథ!= ఓ రాజా!; అందున్‌= అచట- ఆ స్వర్గంలో; 
అనఘున్‌= పాపరహితుడైన; నీ+అనుజున్‌= నీ తమ్ముడిని (అర్జునుడిని). 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సమస్తలోకాలను సందర్శించి నేను, ఇంద్రలోకాన్ని చూడాలన్నకోరికకలిగి అక్కడికి 
వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడి పూజలు అందుకొని స్వర్గలోకంలో ఉండే నీ తమ్ముడైన అర్జునుడిని (చూచాను). 


ఉ. ఈసున నీశుం దొట్టి సురలెల్ల నభీష్టవరంబు లిచ్చుటం 

జేసి కృతార్థు( డైన కురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్‌ 

భాసురతేజు విశ్వపరిపాలకు( డైన మహేంద్రుతోడ నే 

కాసన మెక్కియున్న మహిమాస్పదు నింద్రతనూజు. జూచితిన్‌. 293 
ప్రతిపదార్థం: ఈసునన్‌= స్పర్దతో; ఈశున్‌+తొట్టి= శివుడు మొదలుకొని; సురలు+ఎల్లన్‌= దేవతలందరును; అభీష్ట, 
వరంబులు+ఇచ్చుటన్‌+చేసి= కోరిన వరాలు అనుగ్రహించటంచేత; కృతార్ణుడు+ఐన= చరితార్జుడైన; కురు సింహమున్‌= 
కురువంశంలో సింహంవంటివాడిని (శ్రేష్టుడిని); ఊర్జిత, శౌర్యున్‌= దృఢమైన, అధికమైన పరాక్రమం కలవాడిని; భాసురతేజున్‌= 
శోభిల్లుతున్న తేజస్సు కలవాడిని; విశ్వపరిపాలకుండు+ఐన= జగత్తునంతటిని ఏలుతున్న; మహా+ఇంద్రు తోడన్‌= దేవేంద్రుడితోడ; 
ఏక+ఆసనము= ఒకే గద్దెను; ఎక్కి+ఉన్న= అధిష్టించి ఉన్న; మహిమ+ఆస్పదున్‌= గొప్పతనానికి నెలవైనవాడిని; ఇంద్రతనూజున్‌= 
ఇం(దుడికొడుకైన; అర్జునున్‌= అర్జునుడిని; చూచితిన్‌= చూచాను. 


తాత్పర్యం: శివుడు మున్నగు దేవతలందరు స్పర్దతో, తమలో తాము పోటీపడి అర్జునుడికి కోరిన వరాలు 
అనుగ్రహించారు. ఆవిధంగా కృతార్జ్ణుడైన కురువంశసింహుడు, దేదీప్యమానమైన పరాక్రమంతో వెలుగొందుతూ 
దేవేంద్రుడి అర్జాసనం అధివసించి ఉన్న ఇం[ద్రవరసుతుడూ ఐన అర్జునుడిని స్వర్గంలో సందర్శించాను. 

ణు జ NM 


క బలవంతు లైన భీష్మా । దుల నర్జును( డోరు నూర్జితుండై; మటి పో 

రుల గర్జుండు పదారవ । కళకు సమానుండు గాండు కవ్వడితోడన్‌. 294 
ప్రతిపదార్థం: బలవంతులు+ఐన= శక్తి సంపన్నులైన; భీష్మ+ఆదులన్‌= భీష్ముడు మున్నగువారిని; ఊర్జితుండు+ఐ= అధికమైన 
పరాక్రమం కలవాడై; అర్జునుడు; ఓర్చున్‌= ఓడిస్తాడు; మటీ= ఇక; పోరులన్‌= యుద్దాలలో; కర్గుండు= కర్ణుడు; కవ్వడితోడన్‌= 
(కవ+వడి= కవ్వడి= సవ్యసాచి= రెండు వడులు కలవాడు అంటే రెండు చేతులతో బాణాలను ప్రయోగించగల నేర్పుకలవాడు) 
అర్జునుడితో; పదారవకళకు= పదారవ అంశకు అంటే పదారుపాళ్ళలో ఒకపాలుకు; సమానుండు+కా(డు= సరికాడు. 


తాత్సర్యం: బలవంతులైన భీష్మాదులను పరా(క్రమవంతుడైన అర్జునుడు యుద్దంలో అవలీలగా జయించగలడు. 
ఇంక యుద్దాలలో కర్టుడు అర్జునుడితో పదారవపాలుకు కూడ సరితూగ జాలడు. 


వ. అతని యున్న విలాసంబు సూచి విస్మితుండ నయిన నాకు నింద్రుండు తత్సభావంబు సెప్పి 'వీ. డమృత 
సంభవం బయిన పాశుపతం బను దివ్యాస్త్రంబు( బరమేశ్వరుచేతను, నాచేతను యమ వరుణ కుబేరాదుల 
చేతను దివ్యాయుధంబుల. బడసె; నితండు మనుష్యుండు గాండు; దివ్యపురుషుం; డన్యుల కశక్యం బయిన 
దేవకార్యంబు దీరి మసలక వచ్చు నని మర్త్యలోకంబునకుం బోయి భ్రాతృసహితుం డయిన ధర్మరాజునకుం 
జెప్పు, మనిన వచ్చితి” నని వెండియు నిట్లనియె. 295 


ప్రతిపదార్థం: అతని+ఉన్న, విలాసంబు+చూచి= ఆ అర్జునుడియొక్క మిరుమిట్లు కొలుపుతున్న హొయలు చూచి; 
విస్మితుండను+అయిన, నాకున్‌= అచ్చెరువు పొందిన నాకు; ఇంద్రుండు= ఇంద్రుడు; తద్‌+ప్రభావంబు= ఆతడియొక్క 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 325 


గొప్పతనం; చెప్పి; వీడు= ఈతడు (ఈ అర్జునుడు); అమృత సంభవంబు+అయిన= అమృతంనుండి పుట్టిన; పాశుపతంబు= 
పాశుపతం; అను= అనే; దివ్య+అ(స్తంబున్‌= దివ్యబాణాన్ని; పరమ+-ఈశ్వరు చేతను= పరమశివుడిచేతను; నాచేతను; యమ, 
వరుణ, కుబేర+ఆదులచేతను= యముడు, వరుణుడు, కుబేరుడు, మున్నగువారిచేతను; దివ్య+ ఆయుధంబులన్‌+ పడసెన్‌= 
దేవతాసంబంధాలైన మహిమకల ఆయుధాలను (అస్త్రాలను పొందాడు; ఇతండు= ఇతడు (ఈ అర్జునుడు), మనుష్యుండు= 
మనుష్యుడు; కాండు; దివ్య పురుషుండు= దేవతలకు సంబంధించినవాడు; అన్యులకు= ఇతరులకు; అశక్యంబు+అయిన= 
సాధ్యం కానట్టి; దేవకార్యంబు+తీర్చి= దేవతల పనులను నెరవేర్చి; మసలక, వచ్చున్‌= తడయక తిరిగి వస్తాడు; అని= అని 
చెప్పి; మర్యలోకంబునకున్‌+పోయి= మనుజులుండే భూలోకానికి పోయి; భ్రాతృ సహితుండు+అయిన= తమ్ములతో కూడిన; 
ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడికి; చెప్తుము= చెప్పేది; అనినన్‌= అని చెప్పగా; వచ్చితిన్‌= వచ్చాను; అని= ఆ విధంగా చెప్పి; 
వెండియున్‌= మణుల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: స్వర్గలోకంలో మిరుమిట్లు గొలిపే హొయలుతో దేదీప్యమానంగా వెలుగుతున్న అర్జునుడిని చూచి నేను 
అచ్చెరువు పొందాను. ఇంద్రుడు అర్జునుడి గొప్పతనాన్ని నాకు వివరిస్తూ “ఇతడు పరమశివుడి వలన అమృతంనుండి 
ఉద్భవించిన “పాశుపతం” అనే దివ్యాస్రాన్నీ, నానుండి, యమ వరుణ కుబేరాదులనుండి పెక్కుదివ్యాస్రాలనూ 
సంపాదించాడు. ఇతడు కేవలం మనుష్యమాత్రుడు కాడు, దివ్యపురుషుడు. ఇతరులకు శక్యం కానట్టి దేవతల 
పనులను నెరవేర్చి, తడయక తిరిగి భూలోకానికి వస్తాడు. నీవు భూలోకానికి వెళ్ళి, తమ్ములతో కూడి ఉన్న 
ధర్మరాజుకు ఈ విషయం ఎజిగించుము'” అని నన్ను ఆదేశించాడు'- అని రోమశుడు ధర్మరాజుకు చెప్పి మరల 
ఇట్లా పలికాడు. 


క. 'నిరతముగ దీర్ణసేవా । పరులగు శాంతాత్ములకు6 దపస్వులకును దు 
పష్కర మెద్దియు లే దని చె । చ్చెర ధర్మజు. దీర్ణసేవ సేయింపు మొగిన్‌. 296 


ప్రతిపదార్థం: నిరతముగన్‌= ఎల్లప్పుడును; తీర్ణసేవాపరులు+అగు= తీర్ణయా(త్రలు దీక్షతో చేసేవారు అయిన; 
శాంత+ఆత్ములకున్‌= శాంతమైన (ప్రవృత్తి కలవారికిన్నీ; తపస్వులకును= తపస్సు చేసే వారికిన్నీ; దుష్కరము= చేయలేనిది; 
ఎద్దియు= ఏదికూడా; లేదు= ఉండదు; అని= అని చెప్పి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; ధర్మజున్‌= ధర్మరాజును; తీర్ణసేవ= 
తీర్థయా(త్రల సందర్శనం; ఒగిన్‌= ఒప్పునట్టుగా; చేయింపుము= చేయింపుము. 


తాత్పర్యం: (ఈ మాటలు దేవేంద్రుడు రోమశుడితో చెప్పినవి)” దీక్షతో ఎల్లప్పుడు తీర్థయాత్రలు సేవించటంలో 
నిమగ్నులైన శాంతచిత్తప్రవృత్తి కలవారికి, తపస్సు చేసేవారికి చేయలేనిదంటూ ఏదీ ఉండదు- అని చెప్పి ధర్మరాజును 
శీఘ్రంగా తీర్ణసేవ చేయించుము. 


క. అని పనిచిన నమరేశ్వరు । పని దత్వార్వ్వమున నుండి పన్నుగ నిట యేం 
జనుదెంచితి నీ కార్యము | ధనంజయున కభిమతంబు ధరణీనాథా! 297 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; పనిచినన్‌= (ఇంద్రుడు) నియోగించగా; అమర+ఈశ్వరు, పనిన్‌= దేవేంద్రుడి పనిమూలంగా; 
తద్‌, పార్వమునన్‌+ఉండి= ఆతడి ప్రక్కనే ఉండి; పన్నుగన్‌= పూనికతో; ఇట= ఇచటకు; ఏన్‌= నేను; చనుదెంచితిన్‌= 
వచ్చాను; ధరణీనాథా!= భూమికి అధినేతవైన ఓ ధర్మరాజా!; ఈ, కార్యము= ఈ పని (నేను ఇచటికి వచ్చి మిమ్మల్ని 
తీర్ధయాత్రలు చేయించే పని); ధనంజయునకు= అర్జునుడికి; అభిమతంబు= ఇష్టం. 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని చెప్పి, నన్ను నియోగించగా, నేను ఇంద్రుడి ఆదేశం చొప్పున ఆతడి దగ్గరనుండి పూనికతో 
ఇచటికి వచ్చాను. భూమికి అధిపతివైన ఓ ధర్మరాజా! ఈ పని అర్జునుడికి సమ్మతమైనదే సుమా! 


క. అనవద్య తీర్చసీవన | మును గపిలా స్వర్ణ దానములు నుగ్రతపం 
బును జేయనివానికి( బో | లునె పడయంగ. బేర్మి నుభయలోకసుఖంబుల్‌. 298 


ప్రతిపదార్థం: అనవద్య, తీర్ధ సేవనమును= నింద్యం కానట్టి పుణ్యక్షేత్రాలను సందర్శించటం; కపిలా, స్వర్ణ దానములును= 
కపిలవర్షంకల గోవులనూ, బంగారాన్నీ దానం చేయటం; ఉగ్రతపంబును= తీవ్రమైన తపస్సును; చేయని వానికిన్‌= (ఈ 
కార్యాలను) చేయని మనుజుడికి; పేర్మిన్‌= గౌరవంతో; ఉభయలోక, సుఖంబుల్‌= ఇహ పరలోకాలలోని సుఖాలను; పడయం 
గన్‌= పొందటానికి; పోలునె= వీలు అవుతుందా? 


తాత్పర్యం: పరమపావనమైన తీర్థసేవనం, కపిల గోవులను, బంగారాన్ని దానంచేయటం, తీవ్రమైన తపస్సు - ఈ 
ఉత్తమ కార్యాలు చేయనివాడికి ఇహపర సౌఖ్యాలు పొందటానికి వీలుకలుగుతుందా? 


వ. ఏను దొల్లి భూమిం గల తీర్టంబు లెల్ల నినుమాటు సూచితి; నిప్పు డింద్రు నియోగంబున నీతోడన వచ్చి 
యఖిల తీర్ణసేవ సేసెద' ననిన ధర్మజుం డతని కిట్లనియె. 299 


ప్రతిపదార్థం: ఏను= నేను; తొల్లి= పూర్వం; భూమిన్‌+కల, తీర్ణంబులు+ఎల్లన్‌= భూమిపై ఉండే పుణ్యక్షేత్రాల తీర్జాల 
నన్నింటిని; ఇనుమాజు= రెండుసార్లు; చూచితిన్‌= సందర్శించాను; ఇప్పుడు= ఈ సమయంలో; ఇంద్రు, నియోగంబునన్‌= 
ఇంద్రుడి ఆదేశం చొప్పున; నీతోడన వచ్చి= నీతోడనే అరుదెంచి; అఖిల, తీర్ధ, సేవ+చేసెదన్‌= అన్ని పుణ్యక్షేత్రాలను 
సందర్శిస్తాను; అనినన్‌= అని చెప్పగా; ధర్మజుండు= ధర్మతనయుడు; అతనికిన్‌= ఆ రోమశుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఇంతకు మునుపే నేను రెండు పర్యాయాలు భూమండలంలో ఉండే పుణ్యక్షేత్రాలను అన్నిటిని 
సందర్శించి ఉన్నాను. ఇప్పుడు ఇంద్రుడి ఆదేశానుసారంగా నీతోపాటు సకలపుణ్యతీర్ణాలను మరొకసారి 
సందర్శించగలను"- అని రోమశుడు ధర్మరాజుతో చెప్పగా, అతడు రోమశుడితో ఇట్టా వచించాడు. 


ఉ.  'నన్ను! దలంచి తీరగమనం బొనరింప(గ( బంచె నట్టె వి 
ద్వన్నుత! దేవవల్లభుండు; దానం గృతార్జుండ నైతి; దానిపై 
నిన్ను సహాయుంగాం బడసి నెమ్మి నశేషవిశేషతీర్థముల్‌ 
పన్నుగ( జూడ గాంచి కడుభవ్యుండ నైతి మునీంద్ర! నీదయన్‌. 300 


ప్రతిపదార్థం: విద్వస్‌+నుత!= విద్వాంసులచేత పొగడబడినవాడా! ఓ రోమశమహర్షీ; దేవ, వల్లభుండు= దేవేంద్రుడు; 
నన్నున్‌+తలంచి= నన్ను గురించి ఆలోచించి; తీర్ణ, గమనంబు+ఒనరింప(గన్‌= తీర్థయాత్రలు చేయటానికై; పంచెన్‌+అట్టె= 
నియోగించాడంటే?; దానన్‌= దానిచే; కృత+అర్జుండన్‌+ఐతి= చరితార్జుడిని అయ్యాను; దానిపైన్‌= మజీయును; ముని+ఇంద్ర!= 
మునులలో ఇంద్రుడివంటివాడా!; నిన్ను= నీవంటి (మహానుభావుడిని); సహాయున్‌+కాన్‌= తోడ్పడేవాడినిగా; పడసి= పొంది; 
నెమ్మిన్‌= ప్రీతితో; అశేష, విశేష. తీర్ధముల్‌= అన్ని గొప్ప పుణ్యక్షేత్రాలను; పన్నుగన్‌= ఒప్పేటట్టుగా; చూడన్‌+కాంచి= 
సందర్శించగలిగి; నీ దయన్‌= నీ అనుగ్రహంవలన; కడున్‌= మిక్కిలి; భవ్యుండన్‌= పవిత్రుడిని; ఐతిన్‌= కాగలిగాను. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 327 


తాత్సర్యం: 'విద్వాంసులచేత పొగడబడిన ఓ రోమశమహర్తీ! మునులలో శ్రేష్ణుడవైనవాడా! దేవేంద్రుడంతటివాడు. 
నన్నుగురించి ఆలోచించి నేను తీర్థయాత్రలు చేయాలని ఆదేశించటంచేత నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. 
మరి నీవంటి మహానుభావుడు సహయాత్రికుడై నాకు తోడుపడటం పేర్కొనతగిన పెద్ద విశేషంకదా! ఇక సమస్త 
పుణ్యక్షేత్రాలు పూనికతో సందర్శించి నీ దయవలన పవి(త్రుడిని కాగలను. 


ఆ. విజయుకుశలవార్త వేడుక నీచేత । వినినయంతకంటె విస్తరిల్లె; 
హృదయసంప్రమోద మీ రెంట నా కంచు€ । దద్ద సంతసిల్లె ధర్మసుతుండు. 301 


ప్రతిపదార్థం: నాకు; నీచేత; విజయు= విజయుడి (అర్జునుడి); కుశలవార్త= క్షేమ సమాచారం; వేడుక= ఆసక్తితో; 
వినిన+అంతకంటె= విన్నదానికి మించి; ఈ రెంటన్‌= ఈ రెండింటివలన (అర్జునుడి కుశలవార్త, తీర్థయాత్రలు చేయవలసినదనెడి 
ఇంద్రుడి ఆదేశం - అనే ఈ రెండింటిచేత); హృదయ సంప్రమోదము= ఎదలో ఆనందం; విస్తరిల్లైన్‌= అతిశయించినది; 
అంచున్‌= అనుచు; ధర్మసుతుండు= ధర్మరాజు; తద్ద= ఎంతయు, సంతసిల్లెన్‌= సంతోషించాడు. 


తాత్పర్యం: మీ ద్వారా అర్జునుడి కుశలవార్త వినినందువలన కలిగిన ఆనందం తీర్థయా(త్రలు చేయవలసినదనెడి 
దేవేంద్రుడి ఆదేశంవలన అతిశయించింిదని- ధర్మరాజు తన సంతోషాతిరేకాన్ని రోమశమహర్షికి వెల్లడించాడు. 


వ. “మునీంద్రా! యేను దొల్లియు నారద ధౌమ్యుల వచనంబులం దీర్ణగమనోన్యుఖుండనై యున్నవాండ; నిప్పుడు 
గ్ర ల్ల థి = 
భవన్నిదేశంబునం దీర్లసేవ సేసి కృతార్జుండ నగుదు' నని కృతనిశ్చయుండై భిక్షాభుజు లయిన బ్రాహ్మణులను 
య, థ చ — "4 వాస 
యతులను రోమశువచనంబున నివర్తించి, ధౌమ్యపురస్కృత కతిపయ బ్రాహ్మణులతో ననుజులుం దానును 
గృష్టాసహితుం డయి కామ్యకవనంబున మూండుదినంబులు వసియించి మార్గశీర్ష మాసావసానంబునం 
దీర్ధసేవార్థంబు గృతప్రస్థానుం డయిన యుధిష్టిరునకు బ్రాహ్మణు లిట్లనిరి. 302 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్రా!ః= మునులలో ఇంద్రుడివంటివాడా! ఓ రోమశమహర్షీ; ఏను= నేను; తొల్లియు= ఇంతకు 
మునుపు కూడ; నారద, ధౌమ్యుల, వచనంబులన్‌= నారదుడు ధౌమ్యుడు చెప్పిన మాటలవలన; తీర్థ, గమన+ఉన్ముఖుండను+ఐ= 
పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలెననే ఉత్సాహంతో; ఉన్నవాండన్‌= ఉన్నాను; ఇప్పుడు= ఈ సమయంలో; భవత్‌+నిదేశంబునన్‌= నీ 
ఆదేశంవలన; తీర్థ, సేవ+చేసి= తీర్థాలను సందర్శించి; కృత+అర్భుండను+అగుదున్‌= ధన్యుడను కాగలను; అని= అని చెప్పి; 
కృత నిశ్చయుండు+ఐ= చేయబడిన నిర్లయం కలవాడై; భిక్షాా భుజులు+అయిన= భిక్షాటనంవలన లభించే ఆహారం 
తినేవారయిన; బ్రాహ్మణులను; యతులను= సన్న్యాసులను; రోమశు వచనంబునన్‌= రోమశుడి మాట చొప్పున; నివర్తించి= 
వెనుకకు వెళ్ళేటట్టు చెప్పి (నిలువుండని పలికి); ధౌమ్య, పురస్కృత, కతిపయ, (బ్రాహ్మణుల తోన్‌= ధౌమ్యుడు మున్నగు 
కొంతమంది (బ్రాహ్మణులతో; అనుజులున్‌+తానును= తమ్ములును, తానును; కృష్ణా సహితుండు+అయి= ద్రౌపదీ సమేతుడై; 
కామ్యక, వనంబునన్‌= కామ్యకమనే అరణ్యంలో; మూండు దినంబులు= మూడునాళ్ళు; వసియించి= ఉండి; మార్గ, శీర్ష 
మాస+అవసానంబునన్‌= మార్గశీర్షం అనే నెల చివరి సమయంలో; తీర్ణసేవా+అర్థంబు= పుణ్యక్షేత్రాలను సేవించటంకొరకు; 
కృత, (ప్రస్థానుండు+అయిన= చేసిన ప్రయాణం కలవాడైన, అంటే పయనానికి బయలుదేరిన వాడయిన; యుధిస్టిరునకున్‌; 
(బ్రాహ్మణులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: 'మునిశ్రేష్టుడవైన ఓ రోమశా! నేను ఇంతకుమునుపే నారదుడు ధౌమ్యుడు చెప్పినమాటలవలన 
తీర్థయాత్రలు చేయటానికై ఉవ్విళ్ళూరాను. ఇంతలో ఇప్పుడు నీ ప్రోత్సాహం లభించింది. ఇక పుణ్యక్షేత్రాలు 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


దర్శించి ధన్యుడనవుతాను” అని నిశ్చయించి, భిక్షాటనం చేసి ఆహారం స్వీకరించే విప్రులను, సన్న్యాసులను రోమశుడి 
ఆదేశం చొప్పున వెనుకకు మరలించి, ధౌమ్యుడు మున్నగు కొద్దిమంది బ్రాహ్మణులతోపాటు, ద్రౌపదితో, తమ్ములతో 
పుణ్యతీర్ణసేవలకై కామ్యకవనంలో మూడుదినాలు ఉండి, మార్గశీర్షమాసంచివర తీర్ణయా(త్రలకు బయలుదేరిన 
ధర్మరాజుతో (బ్రాహ్మణులు ఈ విధంగా పలికారు. 


ఉ. “నీ యనుజుల్‌ ధనుర్ధరు లనింద్యచరిత్రులు దీర్హతీక్ష్‌ణకౌ 
క్షేయకపాణు లత్యమలకీర్తులు గావంగ రోమశుండు తే 
జోయుతు. డెల్లతీర్ణములు( జూపంగం దీర్థము లాడువేడ్క ల 
క్షీయుత! యిప్లు ని న్ననుగమింప(గం గంటిమి పుణ్యసంపదన్‌. 303 


ప్రతిపదార్థం: లక్ష్మీయుత!= సంపదతో కూడుకొన్నవాడా!; నీ+అనుజుల్‌= నీ తమ్ములు; ధనుస్‌+ధరులు= విల్లు ధరించేవారు 
(అంటే ఆయుధధారులైన వీరులు అనిఅర్థం); అనింద్య, చరిత్రులు= పవిత్రమైన (ప్రవర్తన కలవారు; దీర్హ తీక్షణ కౌక్షేయక, 
పాణులు= నిడివి, వాడి కల కత్తులు తాల్ఫినవారు; (కౌక్షేయకము= కుక్షి అంటే పొట్టకు ఉంచుకొనే కత్తి); అతి+అమల, 
కీర్తులు= మిక్కిలి నిర్మలమైన కీర్తి కలవారు; కావంగన్‌= కాపాడుతుండగా; తేజోయుతు(డు= వర్చస్సుతో కూడినవాడు; 
రోమశుండు= రోమశమహర్షి ఎల్ల, తీర్థములున్‌+చూపంగన్‌= తీర్జాలన్నింటిని దర్శింప చేస్తూఉండగా; పుణ్యసంపదన్‌= మా 
పుణ్య పరిపాకం చేత; ఇప్టు= ఇప్పుడు; తీర్థములు+ఆడు, వేడ్కన్‌= ఆయా పుణ్యతీర్జాలలో స్నానం చేసే కుతూహలం చేత; 
నిన్ను; అనుగమింపంగన్‌+కంటిమి= అనుసరించగల్లితిమి (నీ వెంట తీర్థయా(త్రలకు రాగలుగుతున్నాం.) 


తాత్సర్యం: 'నీ తమ్ములు ధనుర్విద్యలో ఆరితేరినవీరులు. పవిత్రమైన (ప్రవర్తన కలవారు. నిడివి, వాడిమి కల 
కత్తులు ధరించేవారు. నిర్మలమైన కీర్తి కలవారు. అటు వారు రక్షిస్తూ ఉండగా, తేజస్వి అయిన రోమశుడు 
మార్గదర్శకుడయి సకల పుణ్యక్షేత్రాలను దర్శింపచేస్తూ ఉండగా నీవెంట రావటం పుణ్యసంపదవలన మాకు 
సమకూడిన అదృష్టం. 
వ. రాక్షసపిశాచశ్వాపదంబుల కారణంబున నడవులలో నేకతంబ యరిగి తీర్థసేవ చేయ మాయట్టివారికి 
నశక్యంబు గావున మీతోడ వచ్చెద” మని బ్రాహ్మణులు ధర్మరాజుచేత ననుజ్ఞాతు లై రంత. 304 
ప్రతిపదార్థం: రాక్షస, పిశాచ, శ్యాపదంబుల, కారణంబునన్‌= రాక్షసులు, పిశాచాలు, (క్రూరజంతువులు తిరుగుతుండే 
కారణంగా; అడవులలోన్‌= అరణ్యాలలో; ఏకతంబు+అ= ఒంటరిగా; అరిగి= వెళ్ళి; తీర్థ, సేవ, చేయన్‌= పుణ్యక్షేత్రాలను 
సందర్శించటం; మా+అట్టి వారికిన్‌= మాబోటివారికి; అశక్యంబు= సాధ్యం కాదు; కావున= కాబట్టి; మీతోడ, వచ్చెదము+అని= 
మీతోపాటుగా మేమూ వస్తామని; (బ్రాహ్మణులు; ధర్మరాజుచేతన్‌; అనుజ్ఞాతులు+ఐరి= అనుమతిని పొందారు; అంతన్‌= 
అటుపిమ్మట. 


తాత్పర్యం: రాక్షసులు, పిశాచాలు, [క్రూరజంతువులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అడవులలో మావంటివారు 
ఒంటరిగా తీరయాత్రలు చేయటం సాధ్యం కాదు. కాబట్టి మేము మీతోపాటు వస్తాంి- అని విప్రులు అర్హించగా 
ధర్మరాజు సమ్మతించాడు. అప్పుడు. 
క. పారాశర్యుండు బర్వత | నారదులును బాండురాజనందనుల గుణో 

దారుల ననఘుల౦ దీర్ణ । ప్రారంభుల గానవచ్చి పరమప్రీతిన్‌. 305 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 329 


ప్రతిపదార్థం: పారాశర్యు(డున్‌= పరాశరుడి కుమారుడైన వ్యాసుడున్నూ; పర్వత, నారదులును; గుణ+ఉదారులన్‌= 
మంచిగుణాలచేత గాంభీర్యం పెంచుకొన్నవారిని; అనఘులన్‌= పాప రహితులైన పవిత్రులను; తీర్థ, ప్రారంభులన్‌= తీర్థయాత్రలకు 
ఉప(క్రమించినవారిని; పాండురాజు, నందనులన్‌= పాండవులను; పరమట్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; కానవచ్చి= చూడటానికి వచ్చి. 


తాత్సర్యం: పరాశరమహర్షిపుత్రుడైన వేదవ్యాసుడు, పర్వత నారదులు మంచిగుణాలచేత గొప్పవారుగా పేరుకెక్కిన 
వారు, పవిత్రులు, తీర్థయాత్రలకు వెళ్ళటం ప్రారంభించినవారు అయిన పాండవులను మిక్కిలి సంతోషంతో 
చూడవచ్చి. 


క. వారలచే( బూజితులై | భూరి తపోధనులు లోకపూజ్యులు ధర్మ 
ప్రారంభనిత్యమతులకు । వారల కిట్లనిరి సత్యవచనులు గరుణన్‌. 306 


ప్రతిపదార్థం: వారలచేన్‌= ఆ పాండవులచేత; పూజితులు+ఐ= అర్బించబడినవారై; భూరి, తపన్‌+ధనులు= విస్తారమైన 
తపస్సు ధనంగా కలవారు; లోక పూజ్యులు= లోకాలచేత పూజించబడేవారు; సత్య వచనులు= నిజం మాటాడేవారు; 
కరుణన్‌= దయతో; ధర్మ, ప్రారంభ, నిత్య, మతులకున్‌= ధర్మంతోకూడిన యత్నాన్నే నిత్యం ఆలోచించేవారికి; వారలకున్‌= 
ఆ పాండవులకు; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: విస్తారమైన తపస్సే ధనంగా కలవారు, లోకాలచేత పూజించబడేవారు, సత్యసంధులు అయిన ఆ 
మహర్షులు, ధర్మం ఆచరించటంలోనే నిత్యమగు ఆలోచన కలవారైన ఆ పాండవులచేత అర్చించబడినవారై 
దయతో వారలకు ఈ విధంగా చెప్పారు. 


వ. శారీరనియమంబులు మానుష వ్రతంబు లనంబడు; మనోబుద్ది శౌచంబులు దేవవ్రతంబు లనంబడు; నట్టి 
సౌమ్యవ్రత విశేషంబులు సలుపుచు బుజుమార్లులరై తీర్థంబులు సేవించునది; తీర్జాభిగమనంబున మహాభిష 
నాభాగ భరత భగీరథ ముచుకుంద మాంధాతృ సగర సార్వభౌమాష్టక రోమపాదుల యట్ల శత్రుజయంబును 
సర్వలోకసుఖంబులు వడయుదు' రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత నజాతశత్రుండు రోమశున 
కిట్లనియె. 307 


ప్రతిపదార్థం: శారీర, నియమంబులు= దేహానికి సంబంధించిన కట్టుబాట్లు (విధి నిషేధాలు); మానుష (వ్రతంబులు= 
మనుజులకు సంబంధించిన నోములు; అనంబడున్‌= అని చెప్పబడతాయి; మనస్‌+బుద్ది, శెచంబులు= మనస్సుకు బుద్దికి 
సంబంధించిన నిర్మలత్వం; దేవవ్రతంబులు= దివ్యత్వానికి సంబంధించిన నోములు; అనంబడున్‌= అని చెప్పబడతాయి; 
అట్టి= అటువంటి; సౌమ్య, (వ్రత, విశేషంబులు= మంచి నోములను ఎన్నుకొని; సలుపుచు= జరుపుతూ; బుజు, మార్గులరు+ఐ= 
ఏ లోపం లేని పవిత్రమైన దారిలో (ప్రవర్తిస్తూ ఉన్నవారై; తీర్ణంబులు= పుణ్యక్షేత్రాలు; సేవించునది= దర్శించేది; తీర్ణ+ 
అభిగమనంబునన్‌= పుణ్యక్షేత్రాలకు యాత్రచేయటంవల్ల వెళ్ళి; మహాభిష, నాభాగ, భరత, భగీరథ, ముచుకుంద, మాంధాతృ, 
సగర, సార్వభౌమ+అష్టక, రోమ పాదుల+అట్ల= మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, 
మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనే పదిమంది సార్వభౌములవలె; శత్రు, జయంబును= 
విరోధులపై విజయాన్ని; (అరిషడ్వర్గాలను జయించటమున్నూ); సర్వలోక, సుఖంబులు= సమస్తలోకాలలోని సుఖాలను; 
పడయుదురు= పొందగలరు; అని= అంటూ; చెప్పి= పలికి; మునివరులు= ముని శ్రేష్టులు; మువ్వురు= ముగ్గురు (పర్వత, 
నారద, వ్యాసులు); అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అటుపిమ్మట; అజాతశత్రుండు= ధర్మరాజు; రోమశునకు= రోమశమహర్షికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఉడిడిడిడిడిడిడిడిడిడిడిషి& 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'దేహానికి సంబంధించిన నియమాలు మానుష్మవ్రతాలు. మనస్సును, బుద్దిని శుచిగా ఉంచేవి దేవవ్రతాలు. 
అటువంటి మృదుత్వం గలిగిన నోములను (వ్రతాలను) మాత్రమే ఆచరిస్తూ, తిన్నని నడవడి కలవారై తీర్థయా(త్రలు 
చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్భ్శించటంలో ప్రసిద్దికెక్కిన పదిమంది సార్వభౌములు- మహాభిషుడు, నాభాగుడు, 
భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనే 
పూర్వచ(క్రవర్తులవలె సమస్త లోకాలలోని సుఖాలు పొందండి” అని చెప్పి మునివరేణ్యులు ముగ్గురు- నారద, పర్వత 
వ్యాసమహర్షులు- వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు రోమశుడితో ఇట్లా పలికాడు. 


క. “ధరణి నధార్మికులగు కా । పురుషుల కభివర్ణనంబు( బుణ్యచరిత్రం 
బరంగిడు ధార్షికులకు దు । రర మగు నవివర్ణనంబు( దగునె మునీంద్రా! 308 


ప్రతిపదార్థం: ముని+ఇం|ద్రా!= బుషులలో ఇంద్రుడివంటివాడా!; ధరిణిన్‌= భూలోకంలో; అధార్మికులు+అగు= ధర్మంలేనివారైన; 
కాపురుషులకు= చెడ్డ మనుజులకు; అభివర్దనంబున్‌= అభివృద్దియు; పుణ్యచరిత్రన్‌+పరగౌడు= పవిత్రమైన (ప్రవర్తనతో 
జీవితం గడిపే; ధార్మికులకు= ధర్మాత్ములకు, దుర్హరము+అగు= భరించరాని; అవివర్హనంబున్‌= పతనమును (అభివృద్ధి 
లేకపోవటం); తగునె= న్యాయమా? 


తాత్పర్యం: 'ఓ రోమశమహర్షీ! భూలోకంలో అధర్మపరులైన దుర్దనులకు అభివృద్ది కలుగుతున్నది. అంతేకాక, 
పవిత్రచరిత్రులు ధర్మాత్ములు అయిన మంచివారికి భరించరాని కష్టాలు దాపురిస్తున్నవి. ఇది ఏమి న్యాయం? 


విశేషం: సముద్రగంభీరుడైన ధర్మరాజు హృదయంలో బడబాగ్నివలె ఎల్లప్పుడు దహించే ప్రశ్న ఇది. ఇది పఠితల మనసులలో 

కూడ వెలుగొందే ప్రశ్న. ఈ (ప్రశ్నకు సమాధానమే ధర్మరాజు ధర్మచరిత్రలోని రహస్యం. 

వ. మణియు నచేతనంబు లయ్యును గిరిసరిత్‌ సరోవరంబులు పుణ్యతీర్ణంబులై జగత్పావనంబులై జనులకు 
దురితాపహరణంబు లైన కారణం బేమి? యని యడిగిన నతనికి రోమశుం డిట్లనియె. 309 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; అచేతనంబులు+అయ్యును= ప్రాణం లేనట్టివి అయినప్పటికిన్నీ; గిరి, సరిత్‌, 
సరోవరంబులు= కొండలు, నదులు, సరస్సులు; పుణ్యతీర్థంబులు+ఐ= పుణ్యాన్ని ఒసగే క్లేత్రాలై; జగత్‌, పావనంబులు+ఐ= 
లోకంలోని ప్రజలను పవిత్రులను చేసేవై; జనులకు= మనుష్యులకు; దురిత+అపహరణంబులు+ఐన= పాపాలను తొలగించేవైన; 
కారణంబు+ఏమి= హేతువేమి?; అని= అంటూ; అడిగినన్‌= ప్రశ్చవేయగా; అతనికిన్‌= అ ధర్మరాజుకు; రోమశుండు= రోమశ 
మహర్షి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంతేకాక, ప్రాణాలు లేనట్టిని అయినప్పటికిని కొండలు, నదులు, సరస్సులు పుణ్యతీరాలై ఏకారణంచేత 
పాపాలను తొలగించి, మనుష్యులను పవిత్రులనుగా చేయగలుగుతున్నాయి?' - అని ధర్మరాజు రోమశమహర్షిని 
ప్రశ్నించాడు. 
రోముశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్పుట (సం. 3-92-1) 
చ. “వసుధ నధర్మవర్తు లగు వారల వర్ణన మెన్నడున్‌ సమం 
జసమయి నిల్వనేరదు; భృశంబుగ నాశము వొందు; దుర్మద 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 331 


వ్యసను లధర్మవర్తన( బ్రవర్ణితు లయ్యును నేము చూడ రా 

క్షసులును దైత్యదానవులు. గ్రాంగరె తొల్లి సహస్రసంఖ్యలన్‌. 310 
ప్రతిపదార్థం: వసుధన్‌= భూమిలో; అధర్మ, వర్తులు+అగు= అధర్మ ప్రవర్తన కలవారయిన; వారల= వారియొక్క; వర్దనము= 
అభివృద్ది; ఎన్నడున్‌= ఎప్పటికిని; సమంజసము+అయి= తగినదై (మంచిదై); నిల్వనేరదు= స్థిరంగా ఉండదు; భృశంబుగ= 
తప్పకుండగా; నాశము+పొందు= నశిస్తుంది; దుర్మదవ్యసనులు= చెడుగర్వంతో చెడుపనులు చేసేవారు; అధర్మవర్తనన్‌= 
అధర్మంగా నడవటంచేత; ప్రవర్షితులు+అయ్యునున్‌= అభివృద్ది చెందినప్పటికిని; ఏము, చూడన్‌= మేం చూస్తుండగానే; 
రాక్షసులును, దైత్య, దానవులున్‌= పలు తెగలకు చెందినరాక్షసులును; తొల్లి= పూర్వం; సహస్ర సంఖ్యలన్‌= వేలకొలదిగా; 
(క్రాగరె= నశించలేదా. 


తాత్సర్యం: 'భూమిపై అధర్మప్రవర్తన కలవారి అభివృద్ది స్థిరంగా ఎంతోకాలం నిలువనేరదు. తప్పకుండా నాశనమై 
పోతుంది. ఇక, మా కన్నులముందే ఎందరో రాక్షసులు చెడుగర్వంతో చెలరేగి దుర్మార్గులై ప్రవర్తించి అభివృద్ది 
చెందినవారు వేలకువేలు నశించిపోలేదా? 


క. దేవతలు ధర్మవర్తులు । గావున నభివృద్ది( బొంది ఘన మగు నిత్య 

శ్రీవిభవాన్వితు లయి ధర । ణీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్‌. 311 
ప్రతిపదార్థం: ధరణీ, వల్లభ!= భూమికి పతి అయిన ఓ ధర్మరాజా!; దేవతలు= స్వర్గలోకవాసులు; ధర్మవర్తులు= ధర్మాన్ని 
పాటించే ప్రవర్తన కలవారు; కావునన్‌= కాబట్టి; అభివృద్దిన= అభ్యుదయాన్ని; పొంది= సంపాదించి; ఘనము+అగు= గొప్పదైన; 
నిత్య, శ్రీ, విభవ+అన్వితులు+అయి= నిత్యకల్యాణశోభతో కూడినవారయి; నిరుపమ, శక్తిన్‌= సాటిలేని బలంతో; ఉన్నవారు= 
ఉన్నారు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! దేవతలు ధర్మప్రవర్తన కలవారు కావున అభివృద్ది పొంది నిత్యకల్యాణశోభతో, సాటిలేని 
బలంతో విలసిల్లుతున్నారు. 
క ధర్మసుత! ధార్తరాషుల । ధార్మికులై పెటింగి రేని. దడయక విధి చే 

నిర్మూలితు లగుదురు దు । ష్కర్మంబున నసురు లట్ల కడు నస్థిరులై, 312 
ప్రతిపదార్థం: ధర్మసుత!= ఓ ధర్మపుత్రా!; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుడి కుమారులు; అధార్మికులు+ఐ= అధర్మ (ప్రవర్తన 
కలవారై; పెటింగిరి+ఏనిన్‌= అభివృద్ది చెందినప్పటికిని; దుష్కర్మంబునన్‌= చెడుపనులవలన; అసురులు+అట్ల= రాక్షసులవలె; 


కడున్‌= మిక్కిలి; అస్టిరులు+ఐ= నిలకడ లేనివారై; విధిచే= (బ్రహ్మదేవుడిచేత; తడయక= ఆలస్యం కాకుండ; నిర్మూలితులు+ 
అగుదురు= నాశనం చేయబడినవారు అవుతారు. 


తాత్సర్యం: ఓ ధర్మపుత్రా! ధృతరాష్ట్రుడి కొడుకులు అధర్మప్రవర్తనచేత నేడు పెంపు పొందినప్పటికీ, వారు చేసే 

చెడ్డ పనుల ఫలితంగా రాక్షసులవలె అనతికాలంలో విధిచే నాశనం కావించబడతారు సుమా! 

వ. అది యెట్లనిన నధర్మవర్తులయందు దర్పంబు పుట్టు; దర్పంబువలన మానంబు పుట్టు; మానంబువలన. 
గ్రోధంబు పుట్టు గ్రోధంబు వలనంజేసి లజ్ఞయు వృత్తంబునుం జెడు; నష్టలజ్ఞావృత్తులయినవారి 
నుపశమంబును లక్షియు విడుచు. 313 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అది= అది, అంటే అధర్మపరులపతనం; ఎట్టు+అనినన్‌= ఏ విధంగా జరుగుతుంది అనే (ప్రశ్న వేస్తే; 
అధర్మవర్తుల+అందున్‌= అధర్మంగా నడిచేవారిలో; దర్పంబు+పుట్టున్‌= గర్వం ఉదయిస్తుంది; దర్సంబు వలనన్‌= గర్వంవలన; 
మానంబు= మమకారం, స్వాభిమానం; పుట్టున్‌= ఏర్పడుతుంది; మానంబువలనన్‌= స్వాభిమానంవలన; (కోధంబు+పుట్టున్‌= 
కోపం ఏర్పడుతుంది; క్రోధంబు వలనన్‌+చేసి= కోపంచేత; లజ్ఞయు= సిగ్గును; వృత్తంబున్‌= (ప్రవర్తనమున్నూ; చెడున్‌= 
చెడిపోతాయి; నష్ట, లజ్ఞా, వృత్తులు+అయినవారిన్‌= పోయిన సిగ్గు, నడవడిక కలవారయినవారిని; ఉపశమంబును= నిగ్రహమున్నూ; 
లక్ష్మియు= శోభయు (సంపదయు)న్నూ; విడుచున్‌= విడిచిపెట్టుతాయి. 


తాత్సర్యం: అధర్మపరులపతనం ఏవిధంగా దాపురిస్తుంది? అని ్రశ్నవేస్తే సమాధానం ఇది: అధర్మ (ప్రవర్తన 
కలవారిలో గర్వం ఉద్భవిస్తుంది. గర్వంవలన స్వాభిమానం ఏర్పడుతుంది. స్వాభిమానంవలన కోపం ఉదయిస్తుంది. 
కోపంవలన సిగ్గుపోతుంది, నడవడిక చెడుతుంది. సిగ్గున్నూ, సత్రవర్తనమున్నూ లేనివారిని నిగ్రహం, శోభ (సంపద) 
విడిచిపెడతాయి. 


క మీ రమరసదృశులరు ధ । ర్మారంభవిశిష్టమతుల రగుటను సుచిర 
శ్రీరమ్యు లగుదు రాజి; జి । తారాతుల రగుదు రుద్దతాహవములలోన్‌. 314 


ప్రతిపదార్థం: మీరు+అమర, సదృశులరు= మీరు దేవతలతో సమానులు; ధర్మ+ఆరంభ, విశిష్ట, మతులరు= ధర్మమార్గంలో 
పురుషకారం నెరపటానికి (ప్రత్యేకమైన ఆలోచన కలవారు; అగుటను= అవటంచేత; ఆజిన్‌= యుద్దంలో; సు, చిర, శ్రీ, 
రమ్యులు+అగుదురు= మిక్కిలి ప్రకాశమానమైన శోభచేత అందగించేవారు అవుతారు; ఉద్దత+ఆహవములలోన్‌= ఘోరయుద్దాలలో; 
బిత+అరాతులరు= జయించబడిన శత్రువులు కలవారు అంటే శత్రువులను జయించినవారు; అగుదురు= అవుతారు. 


తాత్పర్యం: మీరు దేవతలతో సమానులు. ధర్మం కల పనులలో మాత్రమే పురుషకారం నెరపటానికి ఇష్టపడేవారు. 
అందువల్ల యుద్దంలో దేదీప్యమానమైన శోభతో విలసిల్లుతారు. ఘోరయుద్దంలో శత్రువులను జయిస్తారు. 


వ. ధర్మవర్తులైన దేవతలు బుషులు నాశ్రయించుటం జేసి తీర్థంబులు పవిత్రంబులై సర్వకామప్రదంబులై వర్తిల్లు 
చుండు; దీర్ణసేవను గ్రతువులను దానంబులను బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి 
శ్రేయఃప్రాప్తు లగుదు" రని చెప్పిన నమ్మునివరునివలన నొండు ధర్మస్టితులు వించుంబాండవు లరిగి 
నైమిశంబు, నశ్వతీర్దంబును, గంగాఘోషంబును, గన్యాతీర్ణంబును, గోమతియును, బాహుదయును, 
మహానదియును, దేవ యజనం బయిన ప్రయాగయు, గంగా యమునా సంగమంబును నాడి, యందు 
బ్రాహ్మణులకు గో హిరణ్య దానంబులుసేసి, ప్రయాగం గొన్ని దినంబు లుండి, వేద విదులయిన 
బ్రాహ్మణులవలన వేదార్ధంబు లెటుంగుచు( జని, యనేక పుణ్యనదీసముద్ధవం బయిన గయపర్వతంబును, 
రామసరంబును, బ్రహ్మసరంబును, వైవస్వత తీర్ణంబునుం జూచి, గయయందు నక్షయవటంబున నార్నేయం 
బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, బుషులవలనం బుణ్యకథలు వినుచున్న యవసరంబున 
శమరుండను మహాముని ధర్మరాజున కిట్లనియె. 315 


ప్రతిపదార్థం: ధర్మవర్తు లైన, దేవతలు, బుషులున్‌+ఆశ్రయించుటన్‌+చేసి= ధర్మంతో ప్రవర్తించే దేవతలున్నూ మునులున్నూ 
ఆరాధించటం (ఆ(శ్రయించటం) చేత; తీర్థంబులు= పుణ్యక్షేత్రాలు, తీర్జాలు; పవిత్రంబులు+ఐ= పావనాలై; సర్వ, కామ, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 333 


ప్రదంబులు+ఐ= కోరికలు అన్నింటిని ఒనగూర్చేవై; వర్తిల్లుదుండున్‌= విలసిల్లుతుంటాయి; తీర్థసేవను= పుణ్యక్షేత్రాలను, 
తీర్చాలను సేవించటంచేత; (క్రతువులను= యజ్ఞాలను చేయటంచేత; దానంబులను= దానాలు చేయటంచేత; (బ్రాహ్మణుల 
దీవనలను= విప్రుల ఆశీస్సులచేత; జనులు= (ప్రజలు; సర్వ, దుఃఖ, విముక్తులు+ఐ= సకల పరితాపాలనుండి తొలగించబడినవారై; 
గ్రేయస్‌+(ప్రాప్తలు= మేలును పొందేవారు; అగుదురు+అని, చెప్పినన్‌= అవుతారని చెప్పగా; ఆ+ముని, వరుని, వలనన్‌= ఆ 
మునిశ్రేష్ణుడివలన; ఒండు= వేరు; ధర్మస్థితులు= ధర్మం గురించిన విషయాలు, వించున్‌= వింటూ; పాండవులు= పాండురాజు 
కొడుకులు; అరిగి= వెళ్ళి; నైమిశంబున్‌= నైమిశంలోను; అశ్వ తీర్థంబున్‌= అశ్వతీర్థంలోను; గంగా ఘోషంబును= గంగా 
ఘోషం అనే క్షేత్రంలోను; కన్యాతీర్థంబును= కన్యాతీర్థ్ణంలోను; గోమతియును= గోమతీనదిలోను; బాహుదయును= బాహుదా 
నదిలోను; మహానదియును= మహానదిలోను; దేవ, యజనంబు+అయిన= దేవతలు యజ్ఞంచేసిన చోటు అయిన; ప్రయాగయు= 
ప్రయాగలోను; గంగా, యమునా, సంగమంబును= గంగయు, యమునయు కలిసే స్థలంలోను; ఆడి= స్నానాలు చేసి; 
అందున్‌= అచట; (బ్రాహ్మాణులకున్‌= విప్రులకు; గో, హిరణ్య, దానంబులు+చేసి= ఆవులను, బంగారాన్ని దానంచేసి; 
ప్రయాగన్‌= ప్రయాగలో; కొన్ని, _దినంబులు+ఉండి= కొన్నాళ్ళు నివసించి; వేద, విదులు+అయిన= వేదాలను తెలిసినట్టి; 
బ్రాహ్మణుల వలనన్‌= విప్రులనుండి; వేద+అర్థంబులు= వేదాల భావాలను; ఎటుంగుచున్‌= తెలిసికొంటూ; చని= వెళ్ళి; 
అనేక, పుణ్య, నదీ, సముద్భవంబు+అయిన= పెక్కు పుణ్యనదులు పుట్టిన చోటైన; గయ పర్వతంబును= గయుడి పేరుమీద 
వెలసిన కొండను; రామసరంబును= రామసరస్సును; (బ్రహ్మ, సరంబును= (బహ్మసరస్సును; వైవస్వత, తీర్ణంబును= 
వైవస్వతుడిపేరుపై వెలసిన తీర్ణాన్ని; చూచి= సందర్శించి; గయ+అందున్‌= గయలో; అక్షయ, వటంబునన్‌= నశించని 
మర్రిచెట్టు దగ్గర; ఆర్నేయంబు+ఐన, విధానంబునన్‌= బుషులు నిర్దేశించిన పద్దతిలో; చాతుర్మాస్య, (క్రతువులు+చేసి= 
నాలుగు మాసాలు జరిగే యజ్ఞాలు చేసి; బుషుల వలనన్‌= మునులనుండి; పుణ్యకథలు= పుణ్యాన్ని ఇచ్చే ఆఖ్యానాలు; 
వినుచున్న+అవసరంబునన్‌= వింటున్న సమయంలో; శమఠుండు= శమరఠుడు; అను, మహాముని= అనే గొప్పబుషి; 
ధర్మరాజునకు= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ధర్మాత్ములైన దేవతలూ, బుషులూ ఆశ్రయించటంవలన పుణ్యక్షేత్రాలు పవి(త్రాలై అన్ని కోరికలను 
ఈడేర్చే మహిమ కలవై ఉన్నాయి. తీర్థయా(త్రలవలన, యజ్ఞాలవలన, విప్రుల ఆశీస్సులవలన, జనులు పరితాపాలు 
నశించి మేలు పొందుతారు” - అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు. పాండవులు ఆ మునివలన వేరు వేరు ధర్మ 
సూక్ష్మాలు తెలిసికొంటూ, పయనించి నైమిశం, అశ్యతీర్ణం, గంగాఘోషం, కన్యాతీర్థం, గోమతి, బాహుద, మహానది, 
దేవతలు యజ్ఞం చేసిన ప్రయాగ, గంగాయమునాసంగమం- అనే తీర్జాలలో స్నానంచేసి, ప్రయాగలో కొన్నాళ్లు 
నివసించి, వేదవేత్తలయిన విప్రలవలన వేదాలలోని పరమార్థాలను తెలిసికొని, ప్రయణాలు చేసి, పెక్కు పుణ్యనదుల 
పుట్టినచోటైన గయపర్వతాన్ని, రామసరస్సునూ, బ్రహ్మసరస్సునూ, వైవస్వతతీర్జాన్ని, చూచి గయలో అక్షయవటంలో 
బుషులు నిర్ణయించిన పద్దతిలో నాలుగు నెలలు పట్టే యజ్ఞాలుచేసి, బుషులవలన పుణ్యం ఇచ్చే కథలు వింటున్న 
సమయంలో శమఠుడనే బుషి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


సీ, 'సరవి నాధూతరజః ప్రియపుత్తుండు | గయుం డను రాజర్షి క్రతువు లిందు 
బ్రహ్మసరంబున( బర(గంగ మును చేసె; । నాతని యజ్ఞంబులందు సకల 
జనభుక్తశేషాన్నశైలంబు లిరువది | యేనగు సంఖ్య దా నెటు(గ నయ్యెం 
దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు । నుడు సికతా సంఖ్యయును నెటుంగ 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. గాదు జనుల; కట్టి గయునామమున గయ । యనగ బుణ్యతీర్ణ మయ్యె నిదియు; 
బితృహితార్థ మిందు€ బిండప్రదానంబు । సేయం గనిన నిష్టసిద్ది గలుగు. 316 


ప్రతిపదార్థం: సరవిన్‌= వరుసగా; ఆధూతరజః+ప్రియ, పుత్రుండు= ఆధూతరజుడనే వాడియొక్క అనుగు కొడుకు; 
గయు(డు+అను, రాజ+బుషి= గయుడనే రాజర్షి (రాజున్నూ బుషియున్నూ ఐనవాడు); [కతువులు= యజ్ఞాలు; ఇందు= 
ఇక్కడ; బ్రహ్మసరంబునన్‌= (బ్రహ్మ సరస్సులో; పరంగంగన్‌= ఒప్పునట్టుగా; మును= పూర్వం; చేసెన్‌= సలిపాడు; ఆతనిన్‌= 
గయుడి; యజ్ఞంబులందు= యజ్ఞాలలో; సకల, జన, భుక్త, శేష+అన్న, శైలంబులు= సర్వప్రజలచేత తినగా మిగిలిన అన్నమనే 
కొండలు; ఇరువది+ఏను+అగు, సంఖ్య= ఇరవైఅయిదు సంఖ్య; తాన్‌+ఎణు(గన్‌+అయ్యెన్‌= తనకు తెలిసినట్టిదయినవి; 
తద్‌+కృత, (క్రతు, బహుదక్షిణా సంఖ్యయున్‌= ఆతడు చేసిన యజ్ఞాలలో ఇయ్యబడిన పెక్కు దక్షిణల మొత్తం; ఉడు, సికతా, 
సంఖ్యయును= నక్షత్రాలయొక్క, ఇసుక రేణువులయొక్క మొత్తమును; జనులకు= (ప్రజలకు; ఎయుంగన్‌+కాదు= తెలియటం 
శక్యంకాదు; అట్టి= అటువంటి; గయు, నామమునన్‌= గయుడి పేరుమీద; గయ+అనంగన్‌= గయ అనబడేటట్లుగా; పుణ్య, 

« 5 ఈ క్తి 9 9 ర్‌ 5 
తీర్ణము+అయ్యెన్‌= పుణ్యతీర్ణం అయింది; ఇదియున్‌= ఈ గయాక్షేత్రం; పిత్స హిత+అరము= పితృదేవతల (ప్రతికొరకు; 
ఇందున్‌= ఇచట; పిండప్రదానంబు= పిండాలను దానంచేయటం; చేయన్‌+కనినన్‌= చేయగలిగితే; ఇష్ట, సిద్ది+కలుగున్‌= 
కోరిన కోరికలు నెరవేరుతాయి. 


తాత్సర్యం: 'ఆధూతరజుడి అనుగుకొడుకు గయుడనే రాజర్షి ఇచట బ్రహ్మసరస్సులో పూర్వం చేసిన యజ్ఞాలలో 
ప్రజలు తినగా శేషించిన (మిగిలిన) అన్నం ఇరువదిఅయిదు కొండలుగా గుట్టపడింది. ఆ యజ్ఞాలలో గయుడు 
ఇచ్చిన దక్షిణల సంఖ్యను, నక్షత్రాలసంఖ్యను, ఇసుకరేణువులసంఖ్యను జనులెవ్వరూ తెలిసికొనజాలరు. ఆ గయుడి 
పేరుమీద విలసిల్లింది ఈ గయాక్షేత్రం. గయాక్షేత్రం పితృదేవతలకు మిక్కిలి ప్రీతిపాత్రమయింది. ఇచట పిండప్రదానం 
చేసినవారికి కోరినకోరికలు ఈడేరుతాయి.” 


విశేషం: 'సరవి నాధూతరజఃప్రియపుత్రుండు” అనేదానికి సంస్కృతమూలం “శమరో౭ కథయ ద్రాజ న్నాధూర్తరజసం” 
(భండార్కరు ప్రతి). దీనికి పెక్కు పాఠాంతరాలు ఉన్నాయి. “శమరో౭ కథయ (దాజ న్నామూర్తరయసం గయం” (3-93-16). 
తెలుగులో “అనఘుం డమూర్తరయఃప్రియ పుత్రుండు” అనే పాఠాంతరం ఉన్నది. ఇక్కడ 'ఆధూత రజఃప్రియపుత్రుండు” 
అనే పాఠం (గ్రహించబడింది. ఆమూర్త రజస్‌+ప్రియ, పుత్రుండు అనేటప్పుడు గయుడి తండ్రిపేరు ఆ మూర్తర 
జుండు=రజోగుణం మూర్తీభవించినవాడు అనేఅర్థం సుసంగతం. 


వ. అని చెప్పిన శమరువలన గయామాహాత్మ్యంబు విని యగస్తా్యాశ్రమంబున కరిగి; రంత ధర్మరాజు రోమశున 
కిట్లనియె. 317 


ప్రతిపదార్థం: అని, చెప్పిన= అంటూ చెప్పగా; శమరువలన= శమఠుడు అనే మునినుండి; గయా, మాహాత్మ్య్యంబు= 
గయాక్షేత్రంయొక్క మహిమ; విని= ఆలకించి; అగస్త్య+ఆ(శ్రమంబునకు= అగస్త్య మహాముని ఆశ్రమానికి; అరిగిరి= వెళ్ళారు; 
అంత= అంతట; ధర్మరాజు= ధర్మపుత్రుడు; రోమశునకు= రోమశుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: శమరుడనే మహర్షి గయామాహాత్మాన్ని ధర్మరాజుకు వినిపించాడు. పిమ శ్ర వారందరు అగస్త్యాశ్రమానికి 
వెళ్ళారు. అచట ధర్మరాజు రోమశుడితో ఇట్టా అన్నాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 335 


మధ్యాక్కర. 
“వాతాపి యనువాని నెట్లు సంపె సద్వంద్యు( దగస్త్యుణ 
డాతతతేజో 9_ధికుండు నా విందు నమ్మునినాథు6 
బ్రీతిని దచ్చరితంబు వినంగ నభీష్ట మిం” దనిన 
నాతని కిట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్చి, 318 


ప్రతిపదార్థం: వాతాపి+అనువానిన్‌= వాతాపి అనే వాడిని; సత్‌+వంద్యుండు= మంచివారిచేత నమస్కరించ దగినవాడు, 
అగస్త్యుడు; ఎట్టు+చంపెన్‌= ఏవిధంగా సంహరించాడు; ఆ+ముని, నాథున్‌= మునులకు అధిపతి అయిన ఆ అగస్త్యుడిని 
గురించి; ఆతత, తేజస్‌+అధికుండు, నాన్‌= విస్తారమైన వర్చస్సుచేత గొప్పవాడు అనగా; విందున్‌= వింటూ ఉంటాను; 
ఇందున్‌= ఇచట; ట్రీతిని= అనురాగంతో; తత్‌+చరితంబు= ఆతని చరిత్ర; వినంగన్‌= వినాలనే; అభీష్టము= కోరిక; అనినన్‌= 
అని అనగా; ఆతనికి (ధర్మరాజుకు); రోమశుండు= రోమశుడు; అన్‌+ముని= అనే బుషి పేర్మిన్‌= గౌరవంతో; ఇట్టు+అని, 
చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్యర్యం: 'అగస్త్యమహర్షి వాతాపిని ఏ విధంగా చంపాడు? అగస్త్యమహర్షి సజ్జనులచేత నమస్కరించతగినవాడనిన్నీ, 
విస్తారమైన తేజస్సుతో వెలుగొందే మహానుభావుడనిన్నీ విని ఉన్నాను. ప్రీతితో ఆ మునీండద్రుడి చరిత్ర ఇచట 
వినాలని ఉన్నది"- అని అన్న ధర్మరాజుతో రోమశమహర్షి గౌరవపురస్సరంగా ఇట్టా పలికాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


క. 'వీతభయు( డిల్వలుండును | వాతాపియు ననంగ6 బరంగు వరదైత్యులు వి 
ఖ్యాతబలులు వసియింతు ర । రాతిహరుల్‌ మణిమతీపురంబున నొప్పన్‌. 319 


ప్రతిపదార్థం: వీతభయు(డు= పోయిన భయం కలవాడు - అంటే నిర్భయుడు, భయంలేనివాడు; ఇల్వలుండును= 
ఇల్వలుడనే వాడును; వాతాపియున్‌; అనంగన్‌+పరంగు= అనే పేరులతో పిలువబడే; వరదైత్యులు= గొప్ప రాక్షసులు (వరాలు 
పొందిన రాక్షసులు); విఖ్యాత, బలులు= సుప్రసిద్ధమైన బలవంతులు; అరాతి హరుల్‌= శత్రువులను చంపేవారు; మణిమతీ 
పురంబునన్‌= మణిమతి అనే పట్టణంలో; ఒప్పన్‌= శోభాయమానంగా; వసియింతురు= నివసిస్తారు. 


తాత్సర్యం: 'సు(ప్రసిద్ద బలవంతులు, శత్రుసంహారులు, నిర్భయులు అయిన ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు 
మణిమతీపురంలో వైభవోపేతంగా నివసిస్తూ ఉన్నారు. 


వ. అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్టించి, 'నాకు సకలకామసిద్దికరం బగు మంత్రం 
బుపదేశించు' మని ప్రార్థించి విఫలప్రార్థనుండై యరిగి తన తమ్ము. గామరూపధరు వాతాపి నపుడు మేష 
రూపంబు సేసి వధియించి వాని మాంసం బిమ్ముగా వండించి దాని నా విప్రునకు( గుడువం బెట్టించి. 320 

ప్రతిపదార్థం: అందు= (ఇల్వల వాతాపులలో); అ(గజాండు+అయిన= మొదట పుట్టిన అన్నగారయిన; ఇల్వలుండు= 


ఇల్వలుడు; ఒక్క (బ్రాహ్మణున్‌= ఒకానొక విప్రుడిని; అతి భక్తిన్‌= మిక్కిలి పూజ్యభావంతో; అర్చించి= ఆరాధించి; నాకున్‌; 
సకల, కామసిద్ధికరంబు+అగు= సమస్తమైన కోరికలు ఫలించేటట్టు చేసే మంత్రంబు; ఉపదేశించుము= చెప్పుము; అని= 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంటూ; ప్రార్థించి= వేడి; విఫల (ప్రార్థనుండు+ఐ= నెరవేరని కోరిక కలవాడై; అరిగి= వెళ్ళి; తన, తమ్మున్‌= తన తమ్ముడిని; 
కామరూప ధరున్‌= ఇష్టమైన ఆకారం ధరించే మహిమ కలవాడిని; వాతాపిన్‌= వాతాపిని; అపుడు; మేషరూపంబు+చేసి= మేక 
ఆకారం కలవాడినిగా చేసి; వధియించి= చంపి; వాని, మాంసంబు= ఆతడి మాంసాన్ని; ఇమ్ముగాన్‌= బాగుగా; వండించి= 
పచనం చేయించి; దానిన్‌= ఆ వండిన మాంసాన్ని; ఆ+విప్రునకున్‌= ఆ (బ్రాహ్మణుడికి; కుడువన్‌+పెట్టించి= తినటానికి 
పెట్టించి. 


తాత్సర్యం: వారిలో అన్నగారు ఇల్వలుడు. అతడు ఒకనాడు ఒక విఫ్రుడిని భక్తితో పూజించి 'నాకు సమస్తమైన 
కోరికలు ఈడేరేటటువంటి మంత్రాన్ని ఉపదేశించండి” అని ప్రార్థించాడు. కాని ఆ విప్రుడు అటువంటి మంత్రోపదేశం 
చేయకపోవటంచేత మరలిపోయి, కామరూపుడైన తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి, ఆ మేక మాంసం 
వండించి ఆ బ్రాహ్మణుడికి విందుచేశాడు. 


తే.  విప్రుకడుపులో నున్న యవ్వీరు ననుజు(। బిలిచె 'వాతాపి! రి మ్మని ప్రియముతోడ; 
జీవితుం డయి వాండు చెచ్చెరను విప్ర | కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాంచె విఫ్రు. 321 


ప్రతిపదార్థం: విపు, కడుపు లోన్‌+ఉన్న= (బ్రాహ్మణుడి పొట్టలో ఉన్న; ఆ+వీరున్‌+ఆ వీరుడిని; అనుజున్‌= తమ్ముడిని; 
వాతాపి= ఓ వాతాపీ!; రమ్ము+అని= రావలసిందని; ప్రియముతోడన్‌= ప్రీతితోడ; పిలిచెన్‌= పిలిచాడు; వాడు= అతడు (ఆ 
వాతాపి); జీవితుండు+అయి= (బ్రతికినట్టివాడయి; చెచ్చెరను= శీఘ్రంగా; విపు కడుపు= (బ్రాహ్మణుడి పొట్టను; (వ్రచ్చుచున్‌= 
చీలుస్తూ; వెలువడి= బయటకువచ్చి; విప్రున్‌= బ్రాహ్మణుడిని; క్రాంచెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే ఆ వీరుడిని “ఓ వాతాపీ! రమ్ము' అని ఇల్వలుడు ప్రీతితో పిలిచాడు. 
ఆ వాతాపి బ్రతికి శీఘ్రంగా ఆ బ్రాహ్మణుడి పొట్ట చీలుస్తూ బయటికి వచ్చి, ఆ బ్రాహ్మణుని చంపాడు. 


వ. అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథులై వచ్చు విప్రుల నప్పాట నంతకుపురంబున కతిథులం జేయు 
చున్నంత; నట నగస్త్యుండు బ్రహ్మచర్యాశ్రమంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబునC 
బరిభ్రమించు వా డొక్క సల్లకీపల్లవంబున నధోముఖులై వ్రేలుచున్న తన పితరులం జూచి” యివ్విధంబున 
మీ రున్న కారణం బేమి? యని యడిగిన( బితరు లిట్లనిరి. 322 


ప్రతిపదార్థం: అది, మొదలుగాన్‌= (బ్రాహ్మణుడి హత్య చేయటం మొదలుగా; ఇల్వలుండు; తన, కడకున్‌= తన దగ్గరికి; 
అతిథులు+ఐ, వచ్చు= అతిథులుగా వచ్చే; (తిథి చూచికొనకుండ ప్రయాణం చేసి భోజనంకొరకు పరగృహం చేరెడివాడు 
న+తిథి= తిథిలేనివాడు); విప్రులన్‌= (బ్రాహ్మణులను; ఆ+పాటన్‌= ఆ రీతిగా; అంతకు, పురంబునకున్‌= యముడి 
నగరానికి; అతిథులన్‌+చేయుచున్నంతన్‌= అతిథులుగా పంపిస్తూఉండగా; అటన్‌= అక్కడ; అగస్తుండు= అగస్త్య మహాముని; 
(బ్రహ్మచర్య ఆ(శ్రమంబునన్‌= వివాహం చేసికొనకుండ (స్తీ సంపర్కం లేకుండ) జ్ఞాన సముపార్ణనకై తపోనిష్టలో ఉండి; 
పెద్దకాలంబు= చాలాకాలం; ఉ(గ్ర, తపంబు+చేయుచున్‌= కఠినమైన తపస్సు సలుపుతూ; వనంబునన్‌= అడవిలో; పరిభ్రమించు 
వాండు= తిరుగాడేవాడు; ఒక్క= ఒక; సల్లకీ పల్లవంబునన్‌= అందుగుచెట్టుచిగురుకు; అధో, ముఖులు+ఐ= తల (క్రిందుగా; 
(వ్రేలుచున్న= వ్రేలాడుతున్న; తన, పితరులన్‌+చూచి= తన పితృదేవతలను చూచి; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; మీరు+ఉన్న, 
కారణంబు+ఏమి= మీరు ఉండటానికి కల హేతువు ఏమిటి?; అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; పితరులు= 
పితృదేవతలు; ఇట్టు+అనిరి= ఇట్లా చెప్పారు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 337 


తాత్పర్యం: అప్పటినుండి ఇల్వలుడు తనకడకు అతిథులుగా వచ్చే విప్రులను అదేవిధంగా యముడి పురానికి 
అతిథులుగా పంపుతుండేవాడు. అప్పుడు అచట (బ్రహ్మచర్యదీక్షతో కఠోరతపస్సు చేస్తూ అడవిలో తిరుగుతుండే 
అగస్త్యమహాముని ఒకనాడు అందుగుచెట్టు చిగురుటాకుకు ఆధారంగా చేసికొని తలక్రిందులుగా (వ్రేలాడుతున్న 
తన పితృదేవతలను చూచి “ఈ విధంగా మీరు ఉండటానికి కారణం ఏమి?” టని వారిని ప్రశ్నించాడు. అంత 
పితరులు ఈ విధంగా సమాధానం చెప్పారు. 


తే. “అయ్య! యేము నీ పితరుల; మధికనిష్ట । బ్రహ్మచారివై నీవు తపంబు సేయు 
చున్నవాండవు సంతతి నొల్ల; కదియ | కారణంబుగ మా కూర్చ్వగతియు లేదు. 323 


ప్రతిపదార్థం: అయ్య!= నాయనా!; ఏము= మేము; నీ, పితరులము= నీ పితృదేవతలం; నీవు; సంతతిన్‌+ఒల్లక= సంతానాన్ని 
ఇచ్చగించక; (బ్రహ్మచారివి+ఐ= వివాహం చేసికొనక ఉన్న జిజ్ఞాసువువై; అధికనిష్టన్‌= ఎక్కువదీక్షతో; తపంబు= తపస్సు; 
చేయుచున్న వాండవు= చేస్తున్నవాడివి; అదియ= అదియే; కారణంబుగన్‌= హేతువుగా; మాకు+ఊర్ష్యగతియు; లేదు= మాకు 
ఉత్తమలోకాల (ప్రాప్తి లేదు. 


తాత్సర్యం: 'నాయనా! మేము నీ పితృదేవతలం. నీవు సంతానాన్ని ఒల్లక గొప్ప నిష్టతో (బ్రహ్మచర్యం పాటిస్తూ 
తపస్సు చేస్తున్నావు కదా! అదే కారణంచేత నీ పితరులమైన మాకు ఉత్తమగతులు లేకపోయాయి. 


వ. ఇంకనైనను నీవు వివాహంబై సంతానంబు వడసిన మాకు బుణ్యగతి వడయ నగు' ననిన 'నట్ల చేయుదు” 
నని యగస్త్యుండు తన తపశ్శక్తింజేసి పుత్రకాముండైన విదర్భరాజున కొక్కకూంతుం బుట్టించిన నది 

కో = బ ట్‌ 
లోపాముద్ర యను నామంబుతో జలంబులయందు నలినియుంబోలె వినీతునందు లక్షియుంబోలె 
నుద్యుక్తునందు విద్యయుం బోలె. బెరింగి యౌవనంబు దాల్చి రూపవతియై వయోరూపంబుల ననురూప 
లయిన కన్యకా శతంబుతో నొప్పుచున్నంత. 324 


ప్రతిపదార్థం: ఇంకను+ఐనను= ఇకపైనైనా; నీవు; వివాహంబు+ఐ= పెండ్లి చేసికొని; సంతానంబు+పడసిన= సంతతిని కంటే; 
మాకున్‌= నీ పితరులమైన మాకు; పుణ్యగతి= పుణ్యలోకం; పడయన్‌+అగున్‌+అనినన్‌= పొందటానికి వీలవుతుందని అనగా; 
అట్టు+అ= ఆ విధంగానే; చేయుదును+అని= చేస్తానని; అగస్తుండు= అగస్త్యుడు; తన, తపస్‌+శక్తిన్‌= తన తపస్సుయొక్క 
మహిమచేత; పుత్ర కాముండు+ఐన= పుత్ర సంతానం కోరుకొంటున్న; విదర్భ, రాజునకున్‌= విదర్భదేశాన్ని ఏలుతున్న 
ప్రభువుకు; ఒక్క, కూ(తున్‌+పుట్టించినన్‌= ఒక కూతురు పుట్టేటట్టు చేయగా; అది= ఆమె; లోపాము॥ద్ర+అను, నామంబుతో= 
లోపాముద్ర అనేపేరుతో; జలంబుల+అందు= నీటిలో; నళినియున్‌+పోలె= తామరపుష్పం వలె; వినీతు+అందు= మంచి 
శీలం కలవాడిపట్ల; లక్ష్మియున్‌+పోలెన్‌= ఐశ్వర్యం వలె; ఉద్యుక్తు+అందున్‌= ప్రయత్నం చేయటానికి ఉత్సహించే వాడిపట్ట; 

౮ అతి ౧ 
విద్యయున్‌+పోలె= చదువు వలె; పెరింగి= అభ్యున్నతి చెంది; యౌవనంబు+తాల్చి= పడుచుదనంపేర్మి కలిగి; రూపవతి+ఐ= 
అందగత్తె అయి; వయస్‌+రూపంబులన్‌= వయస్సులోను, రూపంలోను; అనురూపలు+అయిన= ఈడు జోడు కుదిరిన; 
కన్యకాశతంబుతోన్‌= నూర్గురు పడుచు పిల్లలతో; ఒప్పుచు+ఉన్నంతన్‌= విలసిల్లుతుండగా. 

Ca లా (30) 


తాత్సర్యం: ఇకనైన నీవు పెండ్లి చేసికొని సంతానాన్ని కంటే మాకు పుణ్యగతి లభిస్తుంది” - అని పితరులు చెప్పగా, 
అగస్తుడు అట్టాగే చేస్తానని చెప్పాడు. అటుపై సంతానాన్ని కోరుతున్న విదర్భరాజుకు అగస్త్యుడు తన తపస్సుయొక్క 
మహిమచేత ఒక కూతురును పుట్టించాడు. ఆమెపేరు లోపాముద్ర. ఆ రాజపుత్రిక నీటిలో పద్మంవలె, వినీతుడి 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


పట్ల లక్ష్మివలె, పరిశ్రమ చేసేవాడిపట్ల విద్యవలె, దినదినాభివృద్ది చెందింది. ఆమె యౌవనవతి అయి, ఈడు జోడు 
కుదిరిన నూర్లురుకన్యలు చెలికత్తెలుగా కొలుస్తుంటే మిక్కిలి శోభిల్లుతూ ఉండింది. 


విశేషం: అలం: ఉపమ. 


క. తరుణి నగస్తుభయంబున । వరియింప(గ నోడి రాజవరులు మనోజా 
తురు లగుచుండిరి; తగియెడు । వరు రోయుచునుండె సుతకు వైదర్హుండున్‌. 325 


ప్రతిపదార్థం: తరుణిన్‌= యౌవనవతి అయిన లోపాముద్రను; అగస్తు భయంబునన్‌= అగస్తుడి పట్ట భీతితో; రాజవరులు= 
రాజ[శ్రేషులు అయిన పెండ్లి కొడుకులు; వరియింప(గన్‌+ఓడి= పెండ్డాడటానికి ముందుకు రాలేక; మనస్‌+జ+ఆతురులు= 
మన్మథుడిచేత పీడించబడినవారు; అగుచుండిరి; వైదర్భుండున్‌= విదర్భరాజుకూడ; సుతకున్‌= కూతురికి; తగియెడు 
వరున్‌= సరిపోయే పెండ్లికొడుకును; రోయుచున్‌+ఉండెన్‌= వెదకుతూ ఉన్నాడు. 


తాత్సర్యం: యౌవనవతి అయిన ఆ లోపాముద్రను అగస్త్యుడి వలని భీతిచేత పెండ్లాడటానికి ముందుకు రాలేక 

రాకుమారులు మన్మథతాపంతో వెత చెందుతూ ఉండిపోయారు. విదర్భరాజు కూడ తన పుత్రికకు తగిన వరుడికై 

అన్వేషిస్తూ ఉన్నాడు. 

వ. అంతనగస్త్యుండు విదర్ణ్లరాజుపాలికి వచ్చి 'నాకు లోపాముద్ర నిచ్చునది' యనిన, విదర్దేశ్వరుండు తన తనూజ 
నమ్ముని కీ నోపక మనంబున ననుతాపించి యక్కన్యకం జూచి యాత్మగతంబున. 326 

ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అగస్తుండు= అగస్త్యుడు; విదర్భరాజు పాలికిన్‌= విదర్భ నేలే ప్రభువు కడకు; వచ్చి; 

నాకు; లోపాముదద్రను; ఇచ్చునది= ఇచ్చిపెండ్డి చేసేది; అనినన్‌= అని అడుగగా; విదర్భా+-ఈశ్వరుండు= విదర్భదేశరాజు; తన, 


తనూజన్‌= తన కూతురిని; ఆ+మునికి= ఆ బుషికి; ఈన్‌+ఓపక= ఇవ్వజాలక; మనంబునన్‌= మనస్సులో; అనుతాపించి= 
మిక్కిలి వ్యథచెంది; ఆ+కన్యకన్‌+చూచి; ఆత్మగతంబున= తనలో తాను. 


తాత్పర్యం: పిమ్మట అగస్త్యుడు విదర్భరాజుదగ్గరకు వచ్చి లోపాముదద్రను తనకిచ్చి పెండి చేయుమని అడిగాడు. 
విదర్భేశ్వరుడు తనకూతురిని ఆ బుషికి ఇచ్చి పెండ్లి చేయటానికి ఇష్టంలేక తన మనస్సులో మిక్కిలి పరితపించి 
తనలో తాను ఇట్లా అనుకొన్నాడు. 


ఉ.  'నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో( దపో 
భారమునం గృశుం డయిన బ్రాహ్మణు డీ లలితాంగిం బెండ్లియై 
నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో( దపో 
భారము దాల్లియుండు మని పంపక మిన్నక యుండ నేర్లునే? 327 


ప్రతిపదార్థం: నారలు+కట్టి= నారతో చేసిన బట్టలు కట్టి; కూరలు+అశనంబుగన్‌= ఆకులు అలములు తిండిగా చేసికొని; 
ఉ(గ్రవనంబులోన్‌= భయంకరమైన అడవిలో; తపస్‌+భారమునన్‌= తపస్సు చేయటం అనే బరువు వలన; కృశుండు+అయిన= 
చిక్కిపోయిన; బ్రాహ్మణు(డు; ఈ, లలితాంగిన్‌= ఈ సుకుమారిని; పెండ్డి+ఐ= వివాహమై; ఉగ్ర వనంబులోన్‌= ఘోరమైన 
అడవిలో; నారలు+కట్టి= నారచీరలు ధరించి; కూరలు+అశనంబుగన్‌= ఆకులు అలములు తిని; తపస్‌+భారము= తపస్సు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 339 


చేసే బరువును; తాల్భి+ఉండుము+అని= ధరించి ఉండుము అని; పంపక= నియోగించక; మిన్నక= ఊరక; ఉండనేర్చునే?= 


ఉండగలడా? 


తాత్సర్యం: నారబట్టలు కట్టుకొని, ఆకులు అలములు ఆహారంగా భయంకరమైన అడవిలో కఠోర తపస్సు 
చేయటంవలన బక్కచిక్కిన బడుగుదేహంతో ఉన్న ఈ నిరుపేదబాపడు- ఈ సుకుమార సుందరాంగి అయిన 
రాకుమారిని పెండ్లాడి ఆమెను కూడ కారడవులలో నారబట్టలు కట్టుకొని, ఆకులు అలములు తిని తనతోపాటు 
తపోభారాన్ని మోయుమని నియోగించకుండా ఉంటాడా? 


ఆ. _ ఎటింగి యెటింగి దీని నె ట్లీగ నగు భోగ | యోగ్యయైన యది పయోజనేత్ర; 
యీనినాండు శాప మిచ్చు గా; కిమ్ముని । యేల సైంచు? నింక నెట్టులొక్కొ!' 328 


ప్రతిపదార్థం: భోగ, యోగ్య+ఐన+అది= సుఖాలు అనుభవించటానికి తగినట్టిది; పయోజ నేత్ర= నీటినుంచి పుట్టిన 
పద్మాలవంటి కన్నులుకలది; దీనిన్‌= ఈమెను; ఎటీ(గ+ఎటి(గి= తెలిసి తెలిసి; ఎట్టు+ఈంగన్‌+అగు= ఎట్లా ఇవ్వటానికి వీలు 
పడుతుంది?; ఈని, నాండు= ఇవ్వని వేళు ఈ+ముని= ఈ బుషి శాపము+ఇచ్చున్‌+కాక= శాపాన్ని ఇస్తాడు కాని; ఏల 
సైయన్‌= ఎందుకు సహించి ఊరకుంటాడు?; ఇంకన్‌= మరి; ఎట్టులు+ఒక్కొ!= ఏ విధంగా చేయనవుతుంది? 


తాత్సర్యం: ఈ బ్రాహ్మణుడు ఘోరమైన అరణ్యాలలో తిరుగాడుతూ నారవస్తాలు కట్టుకొని తపస్సు చేయటంవలన 
బక్కచిక్కినదేహంతో ఆకులలములు తిని పొట్ట నింపుకొనే నిరుపేద- అని తెలిసి తెలిసి నా కూతురిని ఎట్టా 
ఇవ్వాలి? భోగభాగ్యాలతో తులతూగదగిన, పద్మాలవంటి నేత్రాలు గలిగిన ఈమెను అగస్తుడికి ఇవ్వ కుంటే 
శాపమిస్తాడు కాని, ఊరక ఎందుకుంటాడు? ఎందుకు ఓర్చుకుంటాడు? ఇంక ఎట్లా చేయాలి?” 


వ. అని వైదర్ణుండు దానునుం బత్నియు వగచుచున్న వారిపాలికి వచ్చి లోపాముద్ర యిట్లనియె. 329 


ప్రతిపదార్థం: అని= అని తలపోసి; వైదర్భుండు= విదర్భరాజు; తానునున్‌= తానును; పత్నియు= భార్యయు; వగచుచున్న= 
విచారిస్తుండగా; లోపాముద్ర; వారి, పాలికి, వచ్చి= వారి దగ్గరకు చేరి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: అని ఆలోచించి విదర్భరాజు తానూ తనభార్య విచారిస్తున్న సమయంలో రాకుమారి లోపాముద్ర తన 
తలిదండ్రుల వద్దకు వచ్చి ఇట్టా పలికింది. 


క. “ఇమ్మునివరునకు నన్ను! బ్రి । యమ్మున నిచ్చునది; మీకు నతిచింతాభా 

ర మేల?” యనిన నిరువురు | నమ్ముదితకు సంతసిల్లి యధికవిభూతిన్‌. 330 
ప్రతిపదార్థం: -ఈ+ముని వరునకున్‌= ఈ బుషి శ్రేష్టుడికి; నన్నున్‌= నన్ను; ప్రియమ్మునన్‌= ప్రీతితో; ఇచ్చునది= పెండి 
చేసేది; మీకున్‌; అతి, చింతా, భారమ్ము+ఏల= మిక్కిలి పరితాపం చెందే బరువు ఎందుకు?; అనినన్‌= అని చెప్పగా; 


ఇరువురును= ఆ ఇద్దరును (భార్యాభర్తలు); ఆ+ముదితకున్‌= ఆ కుమారికి, అంటే ఆ కుమారి చెప్పినమాటలకు; సంతసిల్లి= 
సంతోషించి; అధిక, విభూతిన్‌= మిక్కిలి వైభవంతో. 


తాత్పర్యం: “ఈ బుషిశ్రేష్టుడికి నన్ను ప్రీతితో ఇచ్చి పెండ్లి చేయండి. మీరు మిక్కిలి పరితాపం పొంది |క్రుంగట 
మెందుకు?” అని లోపాముద్ర పలుకగా ఆ దంపతులిరువురు మిక్కిలి సంతోషించి, మహావైభవోపేతంగా. 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వియ్యానికి, కయ్యానికి సరిసమానులుండాలని తెలుగు సామెత. మహాభారతంలోని ఉపాఖ్యానాలలో మానవ జీవితంలోని 
వెలుగు నీడలు పడుగుపేకగా అల్లబడి ఎన్నో రహస్యాలు పొందుపరచబడినాయి. రాకుమారి లోపాముద్ర తాను స్వయంగా 
అగస్త్యుడిని వరించటంలో ఆమె మనస్తత్త్యంలోని రహస్యం ఏమిటి? అది తల్లిదండ్రులకై ఆమె చేసిన త్యాగమా? మహర్షిపై 
ఆమెకు అంతరాంతరాలలో ఏర్పడిన గౌరవాభిమానమా? లేక ఆమె చిత్తవృత్తిలో రెండూ కలిసినవా? ఎన్నో ప్రశ్నలు 
ఉదయించవచ్చును. మానవుల మనస్సు మిక్కిలి గహనమైనది. చిత్ర విచిత్రమైనది. అగస్తుడు ఒక అసాధారణ వ్యక్తి ఆతడిని 
వరించిన రాకుమారి లోపాము[ద్ర చిత్తప్రవృత్తికూడా మిక్కిలి లోతైనది. అగస్త్య లోపాముద్రల వైవాహికబీవితం, తదుపరి వారి 
జీవితచరి(త్ర అనుశీలించదగినట్టివి. అందుండి అధ్యయనం చేయదగిన అంశాలు పెక్కు ఉన్నాయి. లోపాము[ద్ర 
మహాపతి వ్రతాశిరోమణిఅయి అగస్త్యుడిని అనుసరించి ఆయన మన్ననకు పాత్రురాలైనట్టిది. అగస్త్యుడు ఆమెను లాలించి 
వరం కోరుకొమ్మన్నప్పుడు ఆమె మనఃకుహరాంతరాలలో ఎచ్చటనో దాగుకొని ఉండే భోగలాలసత్వం పైకి ఉబికింది. అప్పుడు 
మహామహిమోపేతుడైన ఆ మహర్షి ఆమెను అను[గ్రహించగలిగాడు. 


అగస్తు(డు లోపాముద్రను వివాహం బగుట (సం. 3-95-9) 


వ. విధ్యుక్తంబుగా నక్కోనులి నగస్తునకు వివాహంబు( జేసిన, నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించి, దాని 
దివ్యాంబరాభరణంబు లపనయించి వల్కలాజినధారిణిం జేసి, ధర్మచారిణిం దోడ్కొని చని గంగా ద్వారంబునం 
దపంబు సేయుచు నొక్కనాండు. 331 


ప్రతిపదార్థం: విధి+ఉక్తంబుగా= నిర్దేశ సూత్రాలలో చెప్పబడినట్టుగా, అంటే శాస్త్రీయమైన పద్దతిలో; ఆ+కోమలిన్‌= ఆ 
సుకుమారమైన దేహం కల లోపాముద్రను; అగస్త్యునకున్‌= అగస్త్యుడికి ఇచ్చి; వివాహంబున్‌+చేసినన్‌= పెండ్లి చేయగా; 
అగస్తుండు; లోపాముద్రన్‌= లోపాముద్రను; పరిగ్రహించి= స్వీకరించి; దాని= ఆమెయొక్క; దివ్య+అంబర+ఆభరణంబులు= 
మేల్తరాలయిన వస్ర్తాలు, నగలు; అపనయించి= తీసివేయించి; వల్కల+అజిన, ధారిణిన్‌+చేసి= నారచీరలు జింకచర్మం 
కట్టుకొనే దానినిగా చేసి అంటే- నారచీరలు కట్టించి జింకచర్మంతో చేయబడిన అలంకారాలు పెట్టించి; ధర్మ చారిణిన్‌= 
ధర్మంలో తనకు సహ(వ్రతురాలిని; తోడ్కొని= వెంట పెట్టుకొని; చని= వెళ్ళి; గంగా, ద్వారంబునన్‌= గంగ భూమిని (ప్రవేశించే 
చోట అంటే హరిద్వారంలో; తపంబు+చేయుచున్‌= తపస్సు చేసికొంటూ; ఒక్కనాండు= ఒకానొకరోజు, 


తాత్పర్యం: శాస్తాలలోని సూత్రాలలో నిర్దేశించబడిన పద్దతిలో విదర్భరాజు తన కూతురు లోపాముద్రను అగస్త్యుడికి 
ఇచ్చి పెండ్రిచేశాడు. అంత, అగస్త్యుడు లోపాముద్రను ధర్మపల్నిగా స్వీకరించి, ఆమె ధరించిన గొప్ప ఆభరణాలు, 
వస్త్రాలు తీసివేయించి, ఆమెచేత నారచీరలు, జింకచర్మం ధరింపజేసి తనవెంట తీసికొని వెళ్ళి గంగాద్వారంలో 
తపస్సు చేసికొంటూ ఉండగా ఒకానొకదినం. 


విశేషం: లోపాముద్ర లోతైన స్వభావం కలిగినది. వివాహం కాగానే భర్త తన మేనిమీది ఆభరణాలన్నింటిని తొలగింపచేశాడు. 
నారచీరలు కట్టబెట్టాడు. ఆమె కిమ్మనకుండ మగడిమాట పాటించింది. కాని, భర్త తనంతట తాను తనను కోరివచ్చినప్పుడు 
ఆభరణాలతో తనను అలంకరించి, తానూ అలంకరించుకొని భోగించుమని కోరింది. అప్పు డగస్తుడు ఆమె కోర్కెను 
మన్నించాడు. 


క. నీచతరనాభి( జపలవి । లోచనం బృథుజఘనచక్ర లోపాముద్రం 
జూచి మునీంద్రుండు మన్మథ । గోచరుండై దాని బ్రీతి( గూడంగ. దివిరెన్‌. 332 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 341 


ప్రతిపదార్థం: నీచతర, నాభిన్‌= మిక్కిలి లోతైన బొడ్డు కలదానిని; చపల విలోచనన్‌= చలించే కన్నులు కలదానిని; పృథు, 
జఘన, చక్రన్‌= విస్తరించిన గుండ్రని మొలకట్టు కలదానిని; లోపాముద్రన్‌+చూచి; ముని+ఇంద్రుండు= మునులలో ఇంద్రుడి 
వంటి వాడైన; అగస్తు(డు; మన్మథ గోచరుండు+ఐ= శృంగార భావానికి లోనైనవాడై; దానిన్‌= ఆమెను; (ప్రీతిన్‌= ప్రియమార; 
కూడంగన్‌+తివిరెన్‌= సంభోగించటానికి పూనుకొన్నాడు. 


తాత్పర్యం: మునీంద్రుడైన అగస్త్యుడు లోతైన బొడ్డు గలదీ, చలించే కన్నులు గలదీ, విస్తరించిన గుండ్రని 
మొలకట్టు గలదీ అయిన లోపాముద్రను చూచి, శృంగారభావానికి లోనై ఆమెను సంభోగించటానికి తలపెట్టాడు. 


వ. అదియును మునివరు నభిప్రాయం బెటింగి లజ్జించి ముకు౪తకరాంబుజయై యిట్లనియె. 333 


ప్రతిపదార్థం: అదియును= ఆమెయు (ఆ లోపాముద్రయు); ముని, వరు+అభిప్రాయంబు= మునిశ్రేష్ణుడి తలంపును; 
ఎటీంగి= తెలిసికొని; లజ్ఞించి= సిగ్గుపడి; ముకుళిత, కర+అంబుజ+ఐ= ముడిచిన చేతులు అనే పద్మాలు కలదై, అంటే 
నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: ఆ లోపాముద్రకూడా అగస్త్యుడి అభిప్రాయాన్ని గుర్తించి సిగ్గుపడి ఆతడికి భక్తితో నమస్కరించి ఇట్టా 


పలికింది. 
క. “పతి పత్ని. బ్రజార్థముగా । ధృతి. బడయుట యెందు' గల యదియ యైనను న 
న్నతి రుచిరాంబర భూషా । న్వితం జేసి మనఃప్రియంబు నిర్మింపు దయన్‌. 334 


ప్రతిపదార్థం: పతి= భర్త; పల్నిన్‌= భార్యను; ధృతిన్‌= నిష్టతో; ప్రజా+అర్థముగా= సంతానం కొరకై; పడయుట= పొందటం; 
ఎందున్‌= ఎక్కడైనా; కల+అదియ+ఐనను= ఉన్నదే అయినప్పటికిని; నన్ను; అతి, రుచిర+అంబర, భూషా+అన్వితన్‌+చేసి= 
మిక్కిలి కాంతి గల వస్త్రాలతో, ఆభరణాలతో కూడిన దానిని చేసి; దయన్‌= కరుణతో; మనఃప్రియంబు (మనస్‌+ప్రియంబు)= 
మనస్సుకు ప్రీతిని; నిర్మింపు= కలగజేయుము. 


తాత్సర్యం: 'భర్త భార్యను సంతానార్థమై పొందటం ఎక్కడైనా ప్రకృతి సహజమే. అయినను నన్ను శోభాయమానమైన 
ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించి కరుణతో నా మనస్సుకు ప్రీతిని చేకూర్చుము. 


క. మునినాథ! నీవు ననులే | పనమాల్య విభూషణ ప్రసన్నుండవై నా 
కొనరింపు మపత్యోత్సా । దన మీ బుతువాసరములు దప్పక యుందన్‌. 335 


ప్రతిపదార్థం: మునినాథ!= బుషులలో అధినేతవైనవాడా!; నీవున్‌= నీవును; అనులేపన, మాల్య, విభూషణ, (ప్రసన్ను( 
డవు+ఐ= మైపూతలతో, పూలమాలలతో, ఆభరణాలతో అలంకృతుడవై దయచేసి; నాకు; ఈ, బుతు వాసరములు= 
సంభోగం ఫలించే దినాలు; తప్పక+ఉండన్‌= గడిచిపోకుండ ఉండేటట్టు; అపత్య+ఉత్సాదనము= సంతానం కలిగించటం; 
ఒనరింపుము= చేయుము. 


తాత్సర్యం: బుషులలో నాయకుడివైనవాడా! నీవుకూడ పరిమళంతో కూడిన మైపూతలతో, పూలదండలతో 
శోభాయమానాలైన ఆభరణాలతో అలంకృతుడవై, నాపట్ల దయ కలిగినవాడివై సంభోగం ఫలించే ఈ దినాలు 
గడచిపోకుండ నాకు గర్భాధానం చేయుము.” 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన 'నాకు( దపోధనంబ కాని యొండుధనంబు లేదు; నీ కోరినవిధం బెట్లు సేయనేర్తు? దపంబునం జేసి 
సర్వంబునుం బడయ నగు నంటేని నేను తపోవ్యయంబు సేయ నోప' నని యగస్త్యుండు వసుభిక్షార్దియై 
శ్రుతర్వుం డను రాజుపాలికిం బోయి వానిచేతం బూజితుం డయి “యేను ధనార్జినై వచ్చితి నీ పోష్యజన 
పోషణంబునకు విఘాతంబు గాకుండ మిగులుధనంబు గలదేని నాకి మ్మని యడిగిన నతం డాయ 
వ్యయంబులు సమంబు లగుటం జేసి మిగులు లేమి యెణింగించిన, వాండును దానును బ్రధ్నశ్వుండను 
రాజు పాలికిం బోయిన నతండును నయ్యిరువురం బరమభక్తిం బూజించి తదాగమన ప్రయోజనం బెఠింగి 
తన యందుల నాయవ్యయంబులు సమంబు లగుట యెటింగించిన. 336 


ప్రతిపదార్థం: అనినన్‌= అని లోపాముద్ర చెప్పగా; నాకున్‌= నాకు; తపస్‌+ధనంబు+అ, కాని= తపస్సు అనే ధనం తప్ప; 
ఒండు, ధనంబు, లేదు= వేరే డబ్బు లేదు; నీ, కోరిన, విధంబు+ఎట్టు+చేయనేర్తున్‌= నీవు అడిగినట్టు ఏ విధంగా 
చేయగలను?; తపంబునన్‌+చేసి= తపస్సుచేత; సర్వంబునున్‌= సమస్తాన్ని; పడయన్‌+అగున్‌= పొందవచ్చును; అంటేని= 
అని అంటే; నేను= నేను; తపస్‌+వ్యయంబు= తపస్సును వ్యయించటం (ఖర్చు చేయటం); చేయన్‌+ఓపన్‌+అని= చేయజాలనని 
చెప్పి; అగస్త్యుండు; వసు, భిక్షా+అర్థి+ఐ= ధనాన్ని యాచించేవాడై; (శుతర్వుండు+అను= శ్రుతర్వుడనే పేరున్న; రాజు 
పాలికిన్‌= రాజు దగ్గరకు; పోయి= వెళ్ళి; వానిచేతన్‌= ఆతడిచేత; పూజితుండు+అయి= అర్భించబడినవాడై; ఏను= నేను; 
ధన+అర్థిని+ఐ= ధనాన్ని కోరుకొన్నవాడినై; వచ్చితిన్‌= అరుదెంచాను; నీ, పోష్య, జన, పోషణంబునకున్‌= నీవు పోషించవలసిన 
వారిని (ప్రోచటానికి; విఘాతంబు, కాకుండన్‌= దెబ్బ తగులకుండ; మిగులు, ధనంబు= శేషద్రవ్యం; కలదేని= ఉంటే; 
నాకు+ఇమ్ము= నాకు ఇచ్చేది; అని=అంటూ; అడిగినన్‌= వేడగా; అతండు= అతడు; ఆయ, వ్యయంబులు= రాబడి, 
ఖర్చులు; సమంబులు= సమానాలు; అగుటన్‌+చేసి= అవటంచేత; మిగులు, లేమి=శేషించింది లేకుండటం; ఎజీంగించినన్‌= 
తెలుపగా; వాండును, తానును= ఆ (శ్రుతర్వుడున్నూ, అగస్తుడున్నూ; బ్రధద్నశ్వుండు+అను= బ్రద్నశ్వుడనే పేరుకల; రాజు 
పాలికిన్‌= రాజు దగ్గరికి; పోయినన్‌= వెళ్ళగా; అతండునున్‌= ఆ రాజుకూడ; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని; పరమ భక్తిన్‌= 
మిక్కిలి భక్తితో; పూజించి= అర్చించి; తద్‌+ఆగమన, ప్రయోజనంబు= వారు రావటానికి గల కారణం; ఎజీంగి= తెలిసికొని; 
తనయందులన్‌= తనయొద్ద; ఆయ, వ్యయంబులు= రాబడి, ఖర్చులు; సమంబులు= సమానాలు; అగుట= అవటం; 
ఎటీంగించినన్‌= తెలుపగా. 


తాత్సర్యం: అని లోపాముద్ర చెప్పగా “తపస్సు మాత్రమే నా దగ్గర ఉన్న ధనం. వేరే ధనం లేదుకదా! మరి నీవు 
కోరినవిధంగా నే నెట్టా చేయగలను? తపస్సువలన సమస్తాలు సమకూరుతాయి కదా! అని నీవు అనవచ్చును, కాని 
నాకు నీ తపళ్ళక్తిని వ్యయం చేయటం ఇష్టం లేదు” అని చెప్పి అగస్త్యుడు ధనసంపాదనకొరకై [శ్రుతర్వుడు అనే 
రాజు దగ్గరకు వెళ్ళాడు. (శుతర్వుడు అగస్త్యుడిని పూజించాడు. అగస్త్యుడు ఆ రాజును “నీవు పోషించవలసినవారి 
పోషణకు భంగం కలగకుండ నాకు ధనం ఇమ్ము. నేను ధనార్జినై స్‌ దగ్గరకు వచ్చాను” అని చెప్పాడు. శుతర్వుడు 
తన ఆయవ్యయాలు సమానాలనీ, తన వద్ద మిగులు ధనం లేదనీ బదులు చెప్పాడు. అంత (శుతర్వుడున్నూ, 
అగస్తుడున్నూ కలిసి బ్రద్నప్వడు అనే మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు కూడ వారిని మిక్కిలి భక్తితో పూజించి 
తన ఆదాయవ్యయాలు సమానాలని విన్నవించాడు. 


విశేషం: అగస్తుడు ధనం నిమిత్తం వెళ్ళిన రాజు పేరు కొన్ని ప్రతుల్లో “శ్రుతపర్వుడు”- అని ఉన్నది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 343 


క. ఇరువుర. దోడ్కొని తానును । నరిగెం ద్రసదస్యు( డను జనాధిపుకడకుం 
గర మర్చితోడ నందటి( । బురుకుత్సతనూజు. డతండు పూజించి తగన్‌. 337 


ప్రతిపదార్థం: ఇరువురన్‌= ఇద్దరిని (అంటే (శ్రుతర్వుడిని, బ్రధ్నశ్వుడిని);; తోడ్కొని= వెంటపెట్టుకొని; తానును= అగస్త్యుడు 
కూడ; (త్రసదస్యు(డు+అను= త్రసదస్యుడు అనే పేరున్న; జన+అధిపు, కడకున్‌= ప్రజలకు అధిపతి అయిన రాజు దగ్గరకు; 
అరిగెన్‌= వెళ్ళాడు; కరము= మిక్కిలి; అర్ధితోడన్‌= ఇష్టంతో; అందణన్‌= అందరినీ; అతడు= త్రసదస్యుడు; పురుకుత్స 
తనూజుండు= పురుకుత్సుడి కొడుకు; తగన్‌= సముచితంగా; పూజించి= అర్చించి. 


తాత్పర్యం: అంత, అగస్త్యమహాముని శ్రుతర్వుడిని, (బ్రద్నశ్వుడిని తన వెంటబెట్టుకొని పురుకుత్తుడి కుమారుడైన 
త్రసదస్యుడు అనే రాజుదగ్గరకు పెళ్ళాడు. త్రసదస్యుడు ఆ ముగ్గురిని పూజించి. 
వ. వారల చెప్పినట్ల తన నిర్వాహంబు సెప్పి త్రసదస్యుం డగస్తు్యున కిట్లనియె. 338 


తాత్పర్యం: ముందువారు చెప్పినట్లే తన ఆదాయవ్యయాలు కూడా సమానమని త్రసదస్యుడు చెప్పి అగస్తుడితో 


ఇట్టా అన్నాడు. 
క. “ఇమ్మణిమతీపురంబున । దమ్ముండును దాను నతిముదంబున నుండున్‌ 
నెమ్మిని నిల్వలు డను వా(; । డిమ్మహి ధనవంతు. డత(డ యెవ్వరికంటెన్‌. 339 


ప్రతిపదార్థం: ఈ+మణిమతీ, పురంబునన్‌= మణిమతి అనే పేరుకల ఈ పట్టణంలో; ఇల్వలు(డు+అనువా(డు= ఇల్వలుడనే 
పేరుకలవాడు; నెమ్మినిన్‌= ఏ కొదువ లేకుండా; తమ్ముండును, తానున్‌= తమ్ముడు తానూ కలిసి; అతి, ముదంబునన్‌= 
మిక్కిలి సంతోషంతో; ఉండున్‌= ఉంటాడు; ఈ+మహిన్‌= ఈ భూమిలో; అతండు+అ= అతడే; ఎవ్వరి కంటెను= ఎవరికంటే 
కూడ- అంటే అందరికంటే; ధనవంతుండు= సంపన్నుడు. 


తాత్పర్యం: “ఈ మణిమతీ పట్టణంలో ఇల్వలుడనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటాడు. ఈ పురంలోనే కాక 
ఈ భూమండలంలో అందరికంటె ధనవంతుడు అతడే. 


వ. అతండు మన యభిమతంబు దీర్చ నోపు' నని రాజర్నులు మువ్వురు మహర్షిం దోడ్కొని యిల్వలు పాలికిం 
జనిన నయ్యిల్వలుండును వారి నాతిథ్యవిధానంబుల నర్షించి, వాతాపి నెప్పటియట్ల సంస్కరించి 
యగస్త్యునకు భోజనంబుగా సమర్పించిన. 340 


ప్రతిపదార్థం: అతండు= ఇల్వలుడు; మన+అభిమతంబు= మనకోరిక; తీర్చన్‌+ఓపును+అని= ఈడేర్చగలడని; రాజర్షులు= 
రాజులైన బుషులు; మువ్వురు= ముగ్గురును; మహర్షిన్‌+తోడ్కొని= గొప్ప బుషి అయిన అగస్త్యుడిని వెంటపెట్టుకొని; 
ఇల్వలు, పాలికిన్‌= ఇల్వలుడి దగ్గరకు; చనినన్‌= వెళ్ళగా; ఆ+ఇల్వలుండును; వారిన్‌= వారిని (అగస్త్యుడిని, ముగ్గురు 
రాజులను); ఆతిథ్య విధానంబులన్‌= అతిథిసేవ చేసేపద్దతిలో; పూజించి= అర్చించి; వాతాపీన్‌= వాతాపిని; ఎప్పటి+అట్టు+అ= 
లోగడ చేసినట్టే; సంస్కరించి= వంటచేసి (అంటే అతని మాంసాన్ని పచనంచేసి); అగస్త్వునకు; భోజనంబుగా= ఆహారంగా; 
సమర్పించినన్‌= వడ్డించగా. 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ ఇల్వలుడు మన కోరిక ఈడేర్చగలడు- అని రాజబుషులు మువ్వురున్నూ ఇల్వలుడి దగ్గరకు 
వెళ్ళారు. ఆ ఇల్వలుడు వారి నందరిని అతిథిసత్కారాలతో అర్చించి, వాతాపిమాంసాన్ని ఎప్పటిమాదిరిగా పచనం 
చేయించి, అగస్త్యుడికి ఆహారంగా సమర్పించగా. 


తే. దాని నెటి(గి యమ్మువ్వురు ధరణిపతులు । మునివరేణ్యున కప్పుడు మొక్కి యనిరి 
“విప్రవరులకు భక్ష్యమై వీని తమ్ము. | డుదరములనుండి విప్రుల నొగిన చంపు. 341 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎటీం౧= ఆ విషయాన్ని తెలిసికొని; ఆ+మువ్వురు= ఆ ముగ్గురు; ధరణిపతులు= రాజులు; 
మునివరేణ్యునకు= బుషులలో శ్రేష్టుడైన అగస్త్యుడికి; అప్పుడు; మొైక్కి= నమస్కరించి; అనిరి= చెప్పారు; విప్రవరులకున్‌= 
బ్రాహ్మణోత్తములకు; భక్ష్యము+ఐ= ఆహారమై; వీని తమ్ముండు= ఇల్వలుడి తమ్ముడు, వాతాపి; విప్రులన్‌= (బ్రాహ్మణులను; 
ఉదరములన్‌+ఉండి= పొట్టలలో ఉండి; ఒగిన్‌+అ= ఒడుపుగా; చంపున్‌= చంపుతాడు. 


తాత్పర్యం: ఆ విషయం తెలిసిన ముగ్గురురాజులు అగస్త్యమహర్షికి నమస్కరించి ఇట్టా అన్నారుః ' ఈ ఇల్వలుడి 
తమ్ముడు వాతాపి బ్రాహ్మణులకు తాను ఆహారమై తదుపరి వారి పొట్టలను చీల్చి వారిని చంపుతాడు సుమా! 


చ. వలవదు వీని యింట గుడువన్‌; మనకున్‌ ధన మిచ్చు నేని యి 
మ్ములం గొనిపోద మిప్పు' డని మున్నెటి(గించిన నమ్మునీంద్రుం. డ 
త్యలఘుండు వారి మాటకు భయంపడ కెంతయు. బ్రీతితోడ న 
గ్గలముగ జేసి భోజనము గంఠముదాక నకుంఠవీర్యు(డై, 342 


ప్రతిపదార్థం: మనకున్‌= మనకు; వీని+ఇంటన్‌= వీడి గృహంలో; కుడువన్‌+వలవదు= భుజించరాదు; ధనమున్‌= ధనాన్ని; 
ఇచ్చున్‌+ఏని= ఇస్తే; ఇమ్ములన్‌= (ప్రీతితో; కొని పోదము= తీసికొని వెళ్ళుదాము; ఇప్పుడు= ఈ సమయంలో; అని= అంటూ; 
మున్ను= ముందుగా; ఎజింగించినన్‌= తెలుపగా; ఆ+ముని+ఇంద్రుండు= మునులలో ఇంద్రుడివంటివాడయిన అగస్త్యుడు; 
అతి+అలఘు(డు= గొప్పవాడు (మిక్కిలి తేలిక కానివాడు); వారి, మాటకున్‌= ఆ రాజులమాటకు; భయంపడక= భీతితో 
వెనుకాడక; ఎంతయున్‌= మిక్కిలి; ప్రీతితోడన్‌= ప్రియంతో; భోజనము= ఆహారాన్ని; కంఠము దాక= పీకెవరకు; అకుంఠ 
వీర్యుండు+ఐ= మొక్కవోని బలం కలవాడై; అగ్గలముగన్‌= ఎక్కువగా; చేసెన్‌= చేశాడు (భోజనం చేశాడు). 


తాత్సర్యం: మనం ఈ ఇల్వలుడి గృహంలో తిండి తినరాదు. ఇప్పుడు ధనమిస్తే ప్రీతితో పరిగ్రహించి వెళ్ళుదాము' 
- అని ముగ్గురు రాజులు అగస్తుడికి తెలిపారు. మిక్కిలి గొప్పవాడయిన ఆ మహర్షి వారి మాటలకు భీతి 
చెందలేదు, సరిగదా! మిక్కిలిప్రీతితో పీకెవరకు ఆ భోజనం తిని మొక్కవోని బలంతో శోభిల్హాడు. 


ఆ. ఇల్వలుండు ననుజు నెప్పటి క్రియం బిల్వ । నెలి(గి దాని నమ్మునీశ్వరుండు 
గడుపు దడవికొనుచు( గట్జనం ద్రేచిన । నసుర జీర్ణమయ్యె నాక్షణంబ. 343 


ప్రతిపదార్థం: ఇల్వలుండు= ఇల్వలుడు; అనుజున్‌= తమ్ముడిని (వాతాపిని); ఎప్పటి[క్రియన్‌= ఎప్పటియట్ట; పిల్వన్‌= పిలువగా; 
దానిన్‌+ఎటీ(గ= ఆ విషయాన్ని తెలిసికొని; ఆ+ముని+ఈశ్వరుండు= బుషులలో ఈశ్వరుడివంటివాడైన ఆ అగస్త్యుడు; 
కడుపున్‌= పొట్టను; తడవికొనుచున్‌= నిమురుకొంటూ; గ౭ట్ట+అనన్‌+(త్రేచినన్‌= గర్రు అనేశబ్దం కలిగేటట్టు (త్రేనుపు 
తెప్పించుకొనగా; అసుర= రాక్షసుడు; ఆ, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; జీర్లము+అయ్యెన్‌= అరిగిపోయాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 345 


తాత్సర్యం: ఇల్వలుడు ఎప్పటివలె తన తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గుర్తించిన అగస్త్య్యమునీశ్వరుడు పొట్ట 
నిమురుకొంటూ గ|ర్రున త్రేన్సాడు. ఆ క్షణంలోనే అగస్త్యమహర్షిపొట్టలో ఆ వాతాపిరాక్షసుడు జీర్లమైపోయాడు. 


విశేషం: ఒక రాక్షసుణ్ణి తిని, అలా పొట్ట నిమురుకొని, పూర్తిగా జీర్లించుకొని, గర్రున (త్రేనిన అగస్త్యమహర్షి జీర్లశక్తి 
అనుపమానం. అంతజీర్లశక్తి తన బిడ్డకు ఉండాలని కాబోలు ఆంధ్రదేశంలో (ప్రతితల్లి తన బిడ్లకు పాలు తత్రాపి, గోరుముద్దలు 

కం వా co మ, co యలు 
తినిపించి, పొట్ట నిమురుతూ “జీర్లం-జీర్లం-వాతాపిజీర్లం' అని అంటుంది. 


ఇ ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణం డయ్యును బ్రసన్నుండ పోలెందన వంచన యేర్పడకుండం 

గృతప్రణాముండై దదాగమనప్రయోజనం బడిగిన వానికి నగస్తుం డిట్లనియె. 344 
ప్రతిపదార్థం: ఇల్వలుండును= ఇల్వలుడును; మునివరుశక్తికిన్‌= బుషులలో (శ్రేషుడైన అగస్త్యుడి మహిమకు; భయంపడి= 
వెరపుగొని; విషణుండు+అయ్యును= దుఃఖించిన వాడయినప్పటికి; 'ప్రసన్నుండు+అ+పోలెన్‌= సంతసిస్తున్నవాడివలె; తనవంచన= 
తాను చేసినమోసం; ఏర్పడకుండన్‌= తెలియనట్టుగా; కృత, (ప్రణాముండు+ఐ= నమస్కరించినవాడై; తద్‌+ఆగమన, 


ప్రయోజనంబు= ఆతడి రాకకు గల ప్రయోజనాన్ని గురించి; అడిగినన్‌= ప్రశ్నించగా; వానికిన్‌= ఆ ఇల్వలుడికి; అగస్తుండు= 
అగస్త్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఇల్వలుడు అగస్త్యమునివరేణ్యుడి మహిమకు భయపడి, విషాదంచెంది తాను ఖిన్నుడు అయినప్పటికీ, 
తన మోసం బయటపడకుండా, పైకి సంతోష తన్మయుడైనట్టు నటిస్తూ ఆ బుషికి నమస్కరించి, ఆయన రాకకు 
గల కారణాన్ని తెల్పుమని వేడగా, అతడికి అగస్త్యమహర్షి ఈ విధంగా బదులు పలికాడు. 


సీ. “ఈ రాజవరులతో నేను ధనార్జినై । వచ్చితి నీకు ద్రవ్యంబు గలుగు 
టెటి(గి' నావుడు 'నటులేని మీ కభిమత । మెంత యంతియ ధనమిత్తు ననిన 
'బదివేలు మొదవులు బదివేల గద్దియల్‌ । పసిండియు నిమ్మహీపతుల కిమ్మ 
యొక్కొక్కనికి మటి యొక్కని కిచ్చిన । దానికి రెట్టి గోధనము నొక్క 


ఆ. హేమమయరథంబు నిమ్ము నా' కనిన ని । ల్వలుండు దత్‌క్షణంబ తలంచి యిచ్చె 
నయ్యగస్తుచెప్పినంత ధనంబు ము । వ్వురు మహీపతులకు( గరము నెమ్మి 345 


ప్రతిపదార్థం: ఈ రాజ, వరులతోన్‌= రాజులలో ్రేష్టులైన వీరితో; ఏను= నేను; ధన+అర్జిన్‌+ఐ= ధనాన్ని కోరేవాడినై; 
వచ్చితిన్‌= అరుదెంచాను; నీకు; (ద్రవ్యంబు= ధనం; కలుగుట+ఎజిం౧= ఉండటం తెలిసి; నావుడున్‌= అని చెప్పగా; 
అటులు+ఏని= అట్టయితే; మీకు; అభిమతము= కోరిక; ఎంత= ఎంతయో; అంతియ, ధనము= అంతమేర ధనం; ఇత్తున్‌= 
ఇవ్వగలను; అనినన్‌= అని చెప్పగా; పదివేలు, మొదవులు= పదివేల ఆవులు; పదివేల, గద్దియల్‌, పసి(డియున్‌= పదివేల 
బంగారునాణాల (గద్యాణాల)బంగారం; -ఈ+మహీపతులకు= ఈ రాజులకు; ఇమ్ము+అ= ఇచ్చేది; ఒక్కొక్కనికిన్‌= ఒక్కొక్కరికి; 
మటి= అదనంగా; ఒక్కనికి+ఇచ్చిన దానికి; రెట్టి= రెండింతలు; గోధనమున్‌= గోవులనే ధనాన్ని; ఒక్క= ఒక; హేమ, మయ 
రథంబున్‌= బంగారు తేరును; నాకు; ఇమ్ము; అనినన్‌= అని చెప్పగా; ఇల్వలుడు; తద్‌, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; తలం 
చి= సంకల్పించి; ఆ+అగస్త్యు, చెప్పినంత, ధనంబు= ఆ అగస్త్యమహర్షి చెప్పినమేరకు (ద్రవ్యాన్ని; మువ్వురు= ముగ్గురు; 
మహీపతులకున్‌= భూభర్తలైన రాజులకు; కరము= మిక్కిలి; నెమ్మిన్‌= (ప్రీతితో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ రాజన్యులతో నేను ధనార్హినై వచ్చాను. నీవు ధనాఢ్యుడి వని విన్నాను' అని అగస్త్యమహర్షి చెప్పగా, 
'మీరు ఎంతకోరుకొంటారో అంత ధనం ఇస్తాను” అని ఇల్వలుడు బదులు పలికాడు. అంత అగస్త్యుడు 'పదివేల 
ఆవులు, పదివేల గద్యాణాల బంగారం ఈ రాజులకు ఒక్కొక్కరికి ఇమ్ము. వారిలో ఒక్కొక్కరికి ఇచ్చిన మొత్తానికి 
రెండింతలు గోధనాన్ని, ఒక బంగారు తేరును నాకు ఇమ్ము' అని అడుగగా తత్‌క్షణమే ఇల్వలుడు ఆ 
మువ్వురురాజులకు ఆ యా ధనాలు ప్రీతితో ఇచ్చాడు. 


వ. మణియు విరావ సురావములను నశ్వంబులంబూన్చిన సావర్ణరథంబును నిరువదివేల మొదవులు 
నిరువదివేల గద్దెల పసిండియు మునివరున కిచ్చినం దద్రథంబున. 346 


ప్రతిపదార్థం: మజీయు= ఇంకను; విరావ, సురావములు+అను= విరావం, సురావం అనే; అశ్వంబులన్‌= గుర్రాలను; 
పూన్షిన= కట్టిన; సౌవర్ష రథంబును= బంగరు తేరును; ఇరువదివేల మొదవులున్‌= ఇరవైవేల ఆవులు; ఇరువదివేల, గద్దెల, 
పసిండియు= ఇరవైవేల గద్యాణాల బంగారాన్ని; మునివరునకున్‌= బుషిశ్రేష్టుడైన అగన్వ్యుడికి; ఇచ్చినన్‌= ఇవ్వగా; 
తద్‌+రథంబునన్‌= ఆ రథంలో. 


తాత్పర్యం: అంతే కాక, విరావం సురావం అనే గుర్రాలను కట్టిన బంగరుతేరును, ఇరవైవేల ఆవులను, ఇరవైవేల 


బంగారుగద్యాణాల బంగారాన్ని ముని(శ్రేష్టుడికి ఇచ్చాడు. ఆ రథంలో. 


క. మునివరనృపతుల( దద్గో । ధనకాంచనతతుల( దత్పతాకినులను నో 
లిన తాలి యగస్తాాశ్రమ | మునకుం దత్‌క్షణమ రథ్యములు వడి. బజచెన్‌. 347 


ప్రతిపదార్థం: మునివర నృపతులన్‌= మునులలో శ్రేష్టుడైన అగస్త్యుడిని, రాజులను; తద్‌, గోధన, కాంచన, తతులన్‌= ఆ 
ఆవులనే ధనాన్ని, బంగారు నాణేల సముదాయాలను; తద్‌+పతాకినులను= వారి సేనలను; ఓలిన; తాల్చి= వరుసగా వహించి; 
అగస్త్య +ఆ(శ్రమమునకున్‌; తద్‌క్షణము+అ= ఆ క్షణంలోనే; రథ్యములు= గుర్రాలు; వడిన్‌= వేగంగా; పజచెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: మునివరుడైన అగస్త్యుడిని, ఆ రాజన్యులను, వారి వారి ఆవులను, బంగారు నాణేలను, వారిసేనలను 
వరుసగా వహించి, వెనువెంటనే గుర్రాలు అగస్త్యాశ్రమానికి వేగంగా పరుగెత్తాయి. 


వ. _ రాజర్నులు నగస్త్యు వీడ్కొని చని; రంత నగస్త్యుండు లోపాముద్ర కభిమతం బొనరించి. 348 
ప్రతిపదార్థం: రాజర్షులున్‌= రాజులలో బుషులు; అగస్త్యున్‌= అగస్త్య మహామునికడ; వీడ్కొని= సెలవు తీసికొని; చనిరి= 
వెళ్ళారు; అంతన్‌= అటుపైన; అగస్తుండు; లోపాముద్రకు; అభిమతంబు+ఒనరించి= కోరిక తీర్చి. 

తాత్పర్యం: రాజర్షులు అగస్త్యుడి దగ్గర సెలవు తీసికొని నిష్క్రమించారు. అగస్త్యుడు లోపాముద్రకోరిక నెరవేర్చాడు. 


మధ్యాక్కర. 
“పదుగుర. బోలెడు సుతుల నూర్వుర. బడయంగ వలతొ? 
పదుగుర నూర్వుర కనయగు సుతులం బడయంగ వలతొ? 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 347 


వదలక వేవురు సుతులం బడయంగ వలతో? వేవురకు. 
గదియంగ నుత్తము నొక్కరు వలతొ కమలాయతాక్షి!” 349 


ప్రతిపదార్థం: కమల+ఆయత+అక్షి!= పద్మాలవలె విశాలమైన కన్నులు కలదానా!; పదుగురన్‌= పదిమందిని; పోలెడు= 
సరిపోలునటువంటి (సమానమైన); సుతులన్‌+కొడుకులను; నూర్వురన్‌= వందమందిని; పడయంగ= పొందటానికి; వలతొ?= 
కోరుతావో?; నూర్వురకు= వందమందికి; ఎనయగు= సాటి అయిన; సుతులన్‌= కొడుకులను; పదుగురన్‌= పదిమందిని; 
పడయంగ= పొందటానికి; వలతొ?= కోరుతావో?; వదలక= విడువక; వేవురు= వేయిమంది; సుతులన్‌= కొడుకులను; 
పడయం౫= పొందటానికి; వలతా?= కోరుతావో?; వేవురకు= వేయిమందికి; కదియంగన్‌= సరిపోయే; ఉత్తమున్‌= మంచివాడిని; 
ఒక్కరున్‌= ఒక్కడిని; (కొడుకుగా); వలతొ= కోరుతావో?. 


తాత్సర్యం: 'అగస్తుడు లోపాముద్రకు వేసిన ప్రశ్నలు. 'నీకు పదిమందితో సమానులయిన వందమంది కొడుకులు 
కావాలా? నూరుమందితో సమానులయిన పదిమంది కొడుకులు కావాలా? వేయిమంది కొడుకులు కావాలా? 
వేయిమందికి సాటి అయిన ఉత్తముడైన కొడుకు ఒకడు కావాలా? కమలాలవంటి కన్నులు కలదానా! చెప్పుము”. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 

వ. అనిన ముదితహృదయయై లోపాముద్ర మునీంద్రున కిట్లనియె. 350 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (అగస్తుడు) అడుగగా; ముదిత, హృదయ+ఐ= సంతోషించిన హృదయం కలదై; లోపాముద్ర; 
ముని+ఇంద్రునకు= మునులలో ఇంద్రుడివంటివాడైన అగస్తుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 
తాత్సర్యం: అని అడుగగా సంతోషించి లోపాముద్ర అగస్త్యమునీంద్రుడికి ఇట్లా బదులు పలికింది. 


క. “వేవుర బోలెడువాని మ । హావీర్యగుణాఢ్యు నొక్కయాత్మజు. బదయం 

గా వలతు; నపేతగుణుల్‌ । వేవురు సుతులయ్యు నెందు విఫలమ కాదే. 351 
ప్రతిపదార్థం: వేవురన్‌+పోలెడు వాని= వేయిమందికి సాటి అయిన; మహా, వీర్య గుణ+ఆఢ్యున్‌= గొప్పబలం, గుణాలు 
కలవాడిని; ఒక్క= ఒక; ఆత్మజున్‌+పడయంగా= కొడుకును పొందటానికి; వలతున్‌= కోరుకొంటున్నాను; అపేత గుణుల్‌= 


గుణవంతులు కానివారు; వేవురు= వేయిమంది; సుతులు+అయ్యున్‌= కొడుకులు ఉన్నను; ఎందున్‌= ఎచటనైనను; విఫలము+అ, 
కాదే= ఫలితం లేనిదే అవుతుంది కదా! 


తాత్సర్యం: “'వేయిమందితో సమానుడు, మహాబలశాలి, బుద్దిమంతుడు అయిన ఒక కొడుకు కావాలి నాకు. 
బుద్ధిహీనులు వేయిమంది కొడుకులు ఉన్నా లాభమేమి?” 


వ. అనిన 'నీ కోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించు' నని దానికి గర్భాధానంబు సేసి యగస్తు్యండు 
దపోవనంబున కరిగె; నిట లోపాముద్రయు నేడేండ్లు గర్భంబు దాల్జె; నంత నక్కోనులికి. 352 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (లోపాముద్ర) బదులు పలుకగా; నీ, కోరిన+అట్టు+అ= నీవు కోరినవిధంగానే; గుణ 
వంతుండు+అయిన= మంచిగుణాలు కల; కొడుకు= పుత్రుడు; నీకు, జన్మించును= నీకు పుట్టుతాడు; అని= అని చెప్పి; 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


దానికిన్‌= లోపాముద్రకు; గర్భ+ఆధానంబు+చేసి= గర్భాన్ని ఉంచి, అంటే పుత్రోత్సత్తి అగునట్లు తన తేజస్సును నిక్షేపించి; 

మో ౧ a 
అగస్తుండు; తపోవనంబునకు= తపస్సు చేసికొనే అరణ్యానికి; అరిగెన్‌= వెళ్ళాడు, ఇట= ఇచట; లోపాముద్రయున్‌; ఏడు+ఏండ్ల్డు= 
ఏడు సంవత్సరాలు; గర్భంబున్‌+తాల్చెన్‌= కడుపుతో ఉండింది; అంతన్‌= అటుపిమ్మట; ఆ+కోమలికి= అ సుకుమారి 
అయిన లోపాముద్రకు. 


తాత్పర్యం: అని లోపాముద్ర బదులు పలుకగా, అగస్త్యమహర్షి “నీవు కోరినమేరకు నీకు గుణవంతుడైన కొడుకు 
పుట్టుతాడు' అని చెప్పి ఆమెకు గర్భాధానం చేసి, ఆ ముని తపస్సు చేసికొనటానికై అరణ్యానికి వెళ్ళాడు. ఇట 
లోపాముద్ర ఏడు సంవత్సరాలు కడుపుతో ఉండింది. అంత సుకుమారి అయిన లోపాముద్రకు. 


క. తనయుండు దృఢస్యు( డనంగా | ననవద్యుండు వేదములు రహస్యంబులతో 
నొనరంగ జపంబు సేయుచు । నినతేజుండు పుట్టె భువనమెల్ల వెలుంగన్‌. 353 


ప్రతిపదార్థం: తనయు(డు= కొడుకు; దృఢస్యుండు+అన(గాన్‌= దృఢస్యుడు అనే పేరు కలవాడై; అనవద్యుండు= ఎటువంటి 
లోపం లేనివాడు; ఇనతేజుండు= సూర్యుడివంటి తేజస్సు కలవాడు; వేదములు; రహస్యంబులతోన్‌= అంతరార్జాలతో; 
ఒనర(గన్‌= ఒప్పునట్టుగా; జపంబు+చేయుచున్‌= వల్లె వేస్తూ; భువనము+ఎల్ల= ప్రపంచమంతయు; వెలుంగన్‌= ప్రకాశించేటట్టుగా; 
పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: ఆ లోపాముద్రకు ప్రపంచమంతా వెలుగొందేటట్లు సూర్యతేజస్వి, నిష్కళంకుడు అయినకొడుకు 
(30) 
దృఢస్యుడు అనే పేరు కలవాడు, వేదాలను అంతరార్జాలతో వల్లెవేస్తూ జన్మించాడు. 


వ. వానికిం దేజస్వి యను బుషి పుట్టి యపారంబయిన యిద్లభారంబు వహించుటంజేసి యిధ్లవాహుం 
దనం బరంగి; ని ట్లగస్త్యుండు పుత్ర పొత్రవంతుం డయి తన పితరులం బుణ్యలోకగతులం జేసె' నని 
వైశంపాయన కధితకథాక్రమం బతిరమ్యంబుగాను. 354 


ప్రతిపదార్థం: వానికిన్‌= ఆ దృఢస్యుడికి; తేజస్వి+అను= తేజస్వి అనే పేరు కల; బుషిపుట్టి= ముని జన్మించి; అపారంబు+ఐన= 
మితిలేని; ఇధ్మ భారంబు= వంటకట్టెల బరువు; వహించుటన్‌+చేసి= మోయటంవలన; 'ఇధ్మ వాహుండు'= ఇధ్మవాహుడు; 
అనన్‌+పరగాౌన్‌= అని పిలువబడ్డాడు; ఇట్టు= ఈ విధంగా; అగస్తుండు= అగస్తుడు; పుత్ర, పౌత్ర వంతుండు+అయి= 
కొడుకు, మనుమడు కలవాడై; తన పితరులన్‌= తన పితృదేవతలను; పుణ్య, లోక, గతులన్‌+చేసెన్‌= పుణ్యలోకాలకు వెళ్ళే 
వారినిగా చేశాడు; అని= అంటూ; వైశంపాయన, కథిత, కథాక్రమంబు= వైశంపాయన మహర్షిచేత చెప్పబడిన కథయొక్క 
విధానం; అతి, రమ్యంబుగాను= మిక్కిలి మనోహరంగా. 


తాత్పర్యం: ఆ దృఢస్యుడికి తేజస్వి అనే పేరుకల బుషి పుట్టాడు. అతడు మితి లేని వంటకట్టెల బరువు 
సులువుగా మోయగలగటంచేత అతడికి ఇధ్మవాహుడు అనే నామాంతరం ఏర్పడింది. ఈ విధంగా అగస్త్యుడు 
పుత్ర పౌత్రవంతుడు అవటంచేత అతడి పితృదేవతలకు పుణ్యగతులు ఏర్పడ్డాయి. ఇది వైశంపాయన మహర్షిచేత 
చెప్పబడిన కథావిధానం; మిక్కిలి మనోహరమైనది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 349 


ఆశ్వాసాంతము 


క. కలికాలభరతలక్ష్మీ । లలనాస్పద! వీర గుణ విలాస! విరోధి 
ప్రళయాంతక! నిఖిలమహీ | వలయోద్వహబాహు! విష్ణువర్దనమూర్తీ! 355 


ప్రతిపదార్థం: కలి, కాల, భరత, లక్ష్మీ లలనాస్పద!= కలియుగంలో భరతచక్రవర్తికి సంబంధించిన లక్ష్మీదేవికి నెలవైనవాడా!; 
వీరు గుణ, విలాస!= శౌర్య లక్షణాలతో హొయలు మీరినవాడా!; విరోధి, ప్రళయ+అంతక!= శత్రువులపట్ల ప్రళయకాలంలోని 
యముడివంటివాడా!; నిఖిల, మహీ, వలయ+ఉద్వహ, బాహు!= సమస్త భూమండలాన్ని గొప్పగా భరించిన చేతులు కలవాడా!; 
విష్ణు వర్హన మూర్తీ!= విష్ణువర్హనబిరుదును సార్థకం చేసే స్వరూపం కలవాడా! 


తాత్సర్యం: ఈ కలియుగంలో అలనాటి సుప్రసిద్ద భరత సార్వభౌముడు ఏలిన రాజ్యలక్ష్మీదేవికి నేడు నెలవైనవాడా! 
వీరలక్షణాలతో హొయలు మీరినవాడా! శృత్రువులపట్ల ప్రళయసమయంలోని యముడివంటివాడా! సమస్త భూమండలాన్ని 
చక్కగా భరించే బాహుబలం కలవాడా! విష్ణువర్హన బిరుదాన్ని సార్ధకం చేసే స్వరూపం కలవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: (1) భరతలక్ష్మీ లల నాస్పద:- ఆసేతు హిమాచలం విస్తరించిన భూభాగానికి భరతఖండం అనేపేరు చరిత్ర (ప్రసిద్దం. 
భరతవర్షంలోనిది భరతఖండం. అందులోని భాగం వేంగి. భరతుడనే మహారాజు పరిపాలించటంచేత ఈ దేశానికి ఆ 
పేరువచ్చింది. అట్టి భరతుడు ఒకనాడు ఏలిన రాజ్యలక్ష్మిని ఏలుతున్న ప్రభువు శ్రీ రాజరాజనరేంద్రుడు. పైపద్యం మొదటి 
పాదానికి - కలికాల భరత! (కలియుగంలో భరతుడివంటివాడా!); లక్ష్మీలలనాస్పద! (రాజ్యలక్ష్మీ అనే లలనకు ఆ(శ్రయమైన 
(నెలవైన) వాడా!)- అని కూడ అర్థ సమన్వయం చేయవీలున్నది. (2) రాజరాజనరేంద్రుడు నన్నయభట్ట(ప్రణీతంబైన 
శ్రీ మహాభారత కృతిపతి. ప్రథమ (ప్రధాన శ్రోత. అందుచేత ఆశ్వ్యాసాంత పద్యాలు. ఆశ్వాసారంభ పద్యాలు అతడి 
సంబోధనలతో కూడి ఉంటాయి. 
పృథ్వీవృత్తము. 

సమస్త భువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా! 

సమీహితగుణ క్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా! 

నమ నృప కిరీట చుంబి చరణద్వయా! సంతత 

క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా! 356 


ప్రతిపదార్థం: సమస్త, భువన+ఆ(శ్రయా!= సర్వ భువనానికి ఆధారమైనవాడా!; వినయ, సత్య, నిత్య+ఉదయా!= వినయం, 
సత్యం అనే గుణాలు ఎల్లప్పుడు వికసించేటట్లు ఉండేవాడా!; సమీహిత, గుణ, (క్రియా!= గుణాలకు, (క్రియలకు పొందిక 
కలవాడా! అంటే అనుష్టానవేదాంతీ!; స్థిర, విశాల, కీర్తి ప్రియా!= శాశ్వతం, విస్తారం అయిన యశస్సును ఆర్జించటంలో ఇష్టం 
కలవాడా!; నమత్‌+నృప, కిరీట, చుంబి, చరణ, ద్వయా!= నమస్కారం చేసే రాజుల కిరీటాలను ముద్దుపెట్టుకొనే రెండు 
పాదాలు కలవాడా! (అంటే సార్వభౌముడయినవాడా); సంతత, క్షమా+ఆభరణ= ఎల్లప్పుడు ఓర్పును ఆభరణంగా కలవాడా!; 
రాజరాజ!= రాజరాజనరేంద్రా!; పర, గండ, భేరుండకా!= శత్రువీరులపట్ల గండభేరుండకంవంటివాడా! 


తాత్పర్యం: సకలభువనాలకు ఆధారమైనవాడా! వినయం, సత్యం అనే గుణాలకు నిత్యవికాసం కల్పించేవాడా! 
త్రికరణశుద్ది కలిగిన అనుష్టాన వేదాంతీ! శాశ్వతమైన, సువిశాలమైన కీర్తిని ఆర్జించటంలో ఇష్టం కలవాడా! సార్వభౌమా! 
ఎల్లప్తుడు సహనం అనే ఆభరణాన్ని ధరించేవాడా! ఓ రాజరాజనరేంద్రా! శత్రువులపట్ల గండభేరుండపక్షివంటివాడా! 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) 'భువనాశయి' బిరుదాంకితులు చాళుక్య స(మ్రాట్టులు. (2) రాజరాజనరేంద్రుడి శాశ్వత సువిశాలకీర్తి (ప్రియత్వంలో 
ఆం(ధ్రమహాభారతకృతిపతిత్వం ధ్వనిస్తున్నది. (3) గండభేరుండం: రెండు తలలు మూడుకన్నులు గల పెద్దపక్షి. ఆకారంలో 
మిక్కిలి పెద్దది. సంస్కృత నిఘంటువులలో 'భేరుండి శబ్దమే కనిపిస్తున్నది. తెలుగులో 'గండ భేరుండి మనే ప్రయోగం 
సుప్రసిద్ధం. (4) ఈ వృత్తపాదంలో వరుసగా జస,జుస,య,లగ గణాలు ఉంటాయి. 12 వ అక్షరం యతి. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్య పర్వంబున బృహదశ్వు 
దర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమనంబును, సకలతీర్ణకీర్తనంబును, రోమశుం డర్డున 
కుశలవార్త( జెప్పుటయు, రోమశమహాముని యుపదేశంబున ధర్మజు తీర్జాభిగమనంబును, నగస్తు్యండు 
లోపాముద్రం బరిగ్రహెంచుటయు వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము. 357 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; సకల, సుకవి, జన వినుత= అందరు గొప్ప కవుల బృందంచేత (ప్రస్తుతించబడిన; నన్నయ 
భట్ట, (ప్రణీతంబు+అయిన= నన్నయభట్టుచేత (వ్రాయబడిన; శ్రీ మహాభారతంబునందు= శ్రీ మహాభారతంలో; 
ఆరణ్యపర్వంబునన్‌= ఆరణ్యపర్వంలో; బృహదళశ్వు, దర్శనంబును= బృహదశ్వుడి సందర్శనమున్నూ; నల+ఉపాఖ్యానంబును= 
నలుడి గురించిన ఉపకథయున్నూ; నారద+ఆగమనంబును= నారదుడి రాకయున్నూ; సకల, తీర్థ, క్రీరనంబును= సమస్త 
పుణ్యక్షేత్రాల ప్రశంసయున్నూ; రోమశుండు; అర్జున కుశలవార్తన్‌= అర్జునుడి క్షేమ సమాచారాన్ని; చెప్పుటయు= ధర్మరాజుకు 
చెప్పటమున్నూ; రోమశ, మహాముని+ఉపదేశంబునన్‌= రోమశమహర్షి ప్రబోధంవలన; ధర్మజు తీర్ణ+అభిగమనంబునున్‌= 
ధర్మరాజు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్ళటమున్నూ; అగస్తుండు; లోపాముద్రన్‌; పరి[గ్రహించుటయు= పెండ్లాడటమున్నూ; 
వాతాపి, భక్షణంబునున్‌= వాతాపిని తిని అరిగించుకొనటమున్నూ; అన్నది= అనేటువంటిది; ద్వితీయ+ఆశ్యాసము= రెండవ 
ఆళ్యాసం. 


తాత్పర్యం: ఇది- సమస్త సుకవుల బృందంచేత ప్రస్తుతించబడిన నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో 
పదునెనిమిది పర్వాలలో మూడవది అయిన ఆరణ్యపర్వంలో బృహదశ్వుడి దర్శనమున్నూ, నలోపాఖ్యానమున్నూ, 
నారదుడి రాకయున్నూ, సకలపుణ్యక్షేత్ర వర్షనమున్నూ, రోమశుడు వచ్చి అర్జునుడి క్షేమవార్త చెప్పటమున్నూ, 
రోమశమహాముని ఉపదేశించిన విధంగా పాండవులు తీర్ణయా(త్రలకు వెళ్ళటమున్నూ, అగస్త్యుడి కథయున్నూ, 
లోపాముద్ర వివాహమున్నూ, వాతాపిభక్షణమున్నూ- అనే అంశాలు కలది రెండవ ఆశ్వాసం. 


-:ఆరణ్యపర్వంలో ద్వితీయాశ్వాసం సమాసం:- 


—9(f1—— 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీ మందిర! బుధజన చిం । తామణి! కోదండపార్ద! ధర్మవిచారో 
థ 
ద్దామ! నల నృగ భగీరథ । రామ చరిత్రాభిరామ! రాజనరేంద్రా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, మందిర!= లక్ష్మీ దేవికి నిలయమైనవాడా!; బుధ, జన, చింతామణి!= పండితులైన వారి కోరికలను ఈడేర్చే 
దేవమణి వంటివాడా!; కోదండ, పార్థ!= విలువిద్యలో అర్జునుడి వంటివాడా!; ధర్మ, విచార+ఉద్దామ!= ధర్మాన్ని అనుశీలించటంలో 


అధికుడివైనవాడా!; నల, నృగ, భగీరథ, రామ, చరిత్ర+అభిరామ!= నల, నృగ, భగీరథ, రాముల వంటి శీలాన్ని కలిగిఉండటంచేత 


అందగించినవాడా!; రాజనరేం(ద్రా!= ఓ రాజరాజనరేం[ద్రా! 


తాత్సర్యం: ఓ రాజరాజనరేంద్రా! లక్ష్మికి ఆస్పదమైనవాడా!, విద్వాంసులు కోరిన కోరికలు తీర్చటంలో దేవమణి 
అయిన చింతామణి వంటివాడా!, విలువిద్యలో పార్భుడివంటివాడా!, ధర్మాన్నిగురించిన అనుశీలనలో ఆరితేరినవాడా!, 
నలుడివంటి, నృగుడివంటి, భగీరథుడివంటి, శ్రీరామచంద్రుడివంటి చరిత్రతో శోభిల్లేవాడా! 


విశేషం: ఆశ్యాసంలోని మొదటిపద్యం కృతిపతిసంబోధనగా నన్నయభట్టు ఏర్పరచిన సంప్రదాయం తరువాతి కవులకు ఒజ్జ 
బంతి అయింది. ప్రథమాశ్వాసంలోని మొదటిపద్యవివరణం కూడా అనుశీలించదగింది. 


అగస్త్వు చరిత్రము (సం. 3-98-1) 
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు ధర్మతనయుం డగస్త్యు మాహాత్మ్యంబు విని 
వెండియు. దచ్చరిత్రంబు రోమశు నడిగిన, నమ్ముని యిట్లనియె. 2 
ప్రతిపదార్థం: అక్కథకుండు= ఆ+కథకుండు= (ఉగ్రశ్రవసుడు అనే సూతుడు); శౌనక+ఆది, మహత్‌+మునులకున్‌= 
శౌనకుడు మొదలైన గొప్ప బుషులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ విధంగా; ధర్మ తనయుండు= ధర్మరాజు; అగస్త్య, 


మాహాత్యంబు= అగస్తుడియొక్క మహిమ; విని= ఆలకించి; వెండియున్‌= మళ్ళీ; తద్‌+చరిత్రంబు= అతడి వృత్తాంతం; 
రోమశున్‌= రోమశుడిని; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+ముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ కథకుడైన ఉ(గ(శ్రవసుడు, శౌనకుడు మొదలుగా గల మునులకు భారతకథ చెప్పాడు, అట్టా (ఆ 
విధంగా) ధర్మరాజు అగస్త్యుడి మహిమను ఆలకించి, మళ్ళీ (తిరిగి) విశేషంగా ఆ మహర్షివరిత్ర సవిస్తరంగా 
వినాలనే కుతూహలంతో రోమశుడిని అడుగగా, ఆ ముని ఈవిధంగా చెప్పసాగాడు. 


సీ.  'కృతయుగంబునం గాలకేయగణంబుతో । వృత్రుం డన్నసుర గర్వించి యమర 
పతిం దొట్టి వేల్పుల బాధించుచున్న! ద । ద్ధయమున నమరులు బ్రహ్మకడకు( 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


జని 'పోరిలో వృత్రు జంప నుపాయ మె | య్యదియొ మా కానతి' మృ్మన నజుండు 
'దివిరి సరస్వతీ తీరంబునందు ని । శ్లింతు(డై తప మొప్ప( జేయుచున్న 


ఆ. యా దధీచికడకు నరిగి వే(డుండు, ని । జాస్టు లిచ్చు మీకు నమ్మహాత్ముం 
డవి జయించు వజ్ర మాదిగా నిఖిలది । వ్యాయుధంబులై సురారివరుల. 3 


ప్రతిపదార్థం: కృత, యుగంబునన్‌= కృతయుగంలో; కాలకేయ గణంబుతో= కాలకేయులు అనే రాక్షస సమూహాలతో; 
వృ్యత్రుండు+అన్‌+అసుర= వృత్రుడు అనే పేరు కలిగిన రాక్షసుడు; గర్వించి= గర్వం కలవాడై; అమరపతిన్‌= ఇంద్రుడిని; 
తొట్టి= మొదలుకొని; వేల్పులన్‌= దేవతలను; బాధించుచు+ఉన్నన్‌= కష్టాల పాలుచేస్తుండగా; తద్‌+భయమునన్‌= అతడివలని 
భీతిచేత; అమరులు= దేవతలు; బ్రహ్మకడకున్‌+చని= (బ్రహ్మదేవుడి ఒద్దకు చేరి; పోరిలోన్‌= యుద్దంలో; వృత్రున్‌= వృత్రుడు 
అనే రాక్షసుడిని; చంపన్‌= సంహరించేందుకు; ఉపాయము= ఉపాయం (వెజువు); ఏ+అదియొ= ఏదో; మాకు+ఆనతి+ఇమ్ము= 
మాకు దయచేసి చెప్పవలసింది; అనన్‌= అని అడుగగా; అజుండు= పుట్టుక లేనివాడైన (బ్రహ్మదేవుడు; తివిరి= పూనికతో; 
సరస్వతీ తీరంబు నందు= సరస్వతీ నది తీరాన; నిశ్చింతుండు+ఐ= ఎటువంటి విచారములు లేని వాడై; తపము= తపస్సు; 
ఒప్పున్‌= ఒప్పునట్టుగా; చేయుచున్న= చేస్తున్న; ఆ+దధీచి కడకున్‌= ఆ దధీచి అనే ముని దగ్గరికి; అరిగి= వెళ్ళి; వేడుండు= 
ప్రార్థించండి; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడైన దధీచిమహర్షి నిజ+అస్ట్థులు= తనఎముకలు; మీకున్‌= మీకు; 
ఇచ్చున్‌= ఈయగలడు; అవి= ఆ ఎముకలు; వజ్రము+ఆదిగా= వజ్రం మొదలైన; నిఖిల, దివ్య+ఆయుధంబులు+ఐ= 
దివ్యమైన సకలాయుధాలుగా రూపొంది; సుర+అరి, వరులన్‌= వేల్పుల విరోధులలో (్రేషులు అయిన వారందరిని; జయించున్‌= 
గెలువగలవు. 


తాత్సర్యం: 'కృతయుగంలో కాలకేయులనే రాక్షసుల సమూహాలతో కలిసి వృత్రుడనే రాక్షసుడు గర్వంతో దేవేంద్రుడు 
మొదలైన దేవతలను బాధిస్తున్నాడు. దేవతలు వృత్రుడిబాధలు పడలేక భీతిల్లి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి 'వృత్రుడిని 
యుద్దంలో ఎట్టా చంపటానికి వీలవుతుందో అటువంటి ఉపాయాన్ని చెప్పు' మని అడిగారు. అపుడు బ్రహ్మదేవుడు 
సరస్వతీ నదీ తీరాన నిష్టతో తపస్సు చేస్తున్న దధీచిమహర్షిదగ్గరకి వెళ్ళి మీరు ప్రార్థిస్తే అతడు తన ఎముకలను 
దానం చేయగలడు అనిన్నీ, ఆ ఎముకలు వజ్రం మొదలైన దివ్యాయుధాలుగా మారుతా యనిన్నీ, అవి దేవతల 
శత్రువులను జయించగలవనిన్నీ- చెప్పాడు. 


విశేషం: ప్రాచీన భారతీయ కాలమానం (ప్రకారం యుగాలు నాలుగు. 1. కృతయుగం: 17,28,000 సంవత్సరాలు; 
2. (త్రేతాయుగం: 12,96,000 సంవత్సరాలు: 3. ద్యాపరయుగం: 8,64,000 సంవత్సరాలు: 4. కలియుగం: 4,32,000 
సంవత్సరాలు. 
వ. అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు' ననిన నమరు లెల్లం గమలాసను శాసనంబున దధీచి 
పాలికిం జని కృతప్రణాము లై యిట్లనిరి. 4 
ప్రతిపదార్థం: అందున్‌= అట్టా దివ్యాయుధాలైన అస్థికలలోని; వజ్రంబునన్‌= వజ్రాయుధంతో; ఇంద్రుండు= ఇంద్రుడు; 
వృత్రున్‌= వృత్రుడిని; వధియించున్‌= చంపుతాడు; అనినన్‌= అని (బ్రహ్మదేవుడు చెప్పగా; అమరులు+ఎల్లన్‌= దేవతలందరు; 
కమల+ఆసను= కమలం (పద్మం) ఆసనంగా కల బ్రహ్మదేవుడియొక్క; శాసనంబునన్‌= ఆజ్ఞవలన; దధీచి, పాలికిన్‌+చని= 
దధీచి మహర్షి ఒద్దకు వెళ్ళి; కృత, ప్రణాములు+ఐ= నమస్కరించినవారై, (చేసిన ప్రణామం కలవారై); ఇట్టు+అనిరి= ఈ 
విధంగా చెప్పారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 353 


తాత్పర్యం: ఆ దధీచిమహర్షి ఎముకలవలన ఏర్పడిన ఆయుధాలలోని వ(జ్రంవలన ఇంద్రుడు వృత్రుడిని 
సంహరిస్తాడు”- అని బ్రహ్మదేవుడు చెప్పగా, అతడి ఆజ్ఞవలన దేవతలందరూ దధీచిమహాముని వద్దకు వెళ్ళి నమస్కరించి 
ఇట్లా పలికారు. 


క. 'భువనజనస్తుత! నిజగౌ | రవ మెసంగంగ నమరపతి పురస్కృతు లగుని 
ద్దివిజుల కెల్ల హితంబుగ | భవదస్టిచయంబు లిమ్ము పరమమునీంద్రా!' 5 


ప్రతిపదార్థం: భువన జన స్తుత!= లోకంలోని ప్రజలందరిచేత పొగడబడినవాడా!; పరమ, ముని+ఇంద్రా!= గొప్పబుషులలో 
డ్రేష్టుడివైన వాడా!; అమరపతి, పురస్కృతులు+అగు= దేవేంద్రుడిని ముందు పెట్టుకొని వచ్చిన; ఈ దివిజులకు+ఎల్లన్‌= ఈ 
దేవతలందరికి; హితంబుగన్‌= మేలయ్యేటట్టు; భవత్‌+అస్థి+చయంబులు= నీయొక్క ఎముకల సముదాయాలు; నిజగౌరవము+ 
ఎసంగంగన్‌= తమయొక్క గొప్పతనం శోభిల్లేటట్టుగా; ఇమ్ము ఇవ్వవలసింది. 


తాత్సర్యం: 'బుషులలో కెల్ల గొప్ప బుపివైన ఓ దధీచి! నీ గొప్పతనం శోభించేటట్టుగా, దేవేంద్రుడిని ముందు 
పెట్టుకుని నిన్ను అర్జిస్తున్న ఈ దేవతలందరికీ మేలు కలిగేటట్లు నీ ఎముకలను దానం చేయవలసింది. 


వ. అనిన విని దధీచి సంతసిల్లి 'కృతార్జుండ నైతి" నని దేవహితార్థంబుగా నిజప్రాణంబుల విడిచె; నమరులెల్ల 
నమ్మహాముని యస్తు లాయుధంబులుగా( బరిగ్రహించి; రందు. 6 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వేల్పులు ప్రార్థించగా; విని; దధీచి= దధీచిమహర్షి సంతసిల్లి= సంతోషించి; కృత+అర్జుండను= 
చరితార్జుడిని (ధన్యుడిని); ఐతిన్‌+అని= అయ్యానని; దేవహిత+అర్థంబుగాన్‌= దేవతల మేలుకొరకు; నిజప్రాణంబులన్‌= 
తన అసువులను; విడిచెన్‌= విడిచాడు; అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; ఆ+మహాముని, అస్ట్థులు= ఆ మహాముని 
ఎముకలను; ఆయుధంబులుగాన్‌= శస్తాలుగా; పరిగ్రహించిరి= తీసికొన్నారు; అందున్‌= అందు. 


తాత్సర్యం: ఆ విధంగా దేవతలు తనను ప్రార్థించగా, దధీచిమహర్షి తన జన్మ ధన్యమైనదని సంతోషించి, దేవతల 
మేలు కోరి తన ప్రాణాలను విడిచాడు. దేవతలందరూ ఆ మహాముని ఎముకలను ఆయుధాలుగా స్వీకరించారు; 
అందు. 


విశేషం: 'పరోపకారార్థ మిదం శరీరమ్‌’- అన్న ఆదర్శాన్ని ఆచరించి చూపించిన అనుష్టాన వేదాంతిగా దధీచి పౌరాణిక 
వాజ్మయంలో సుప్రసిద్దుడు. 


ఆ. త్వష్ట యంత నూటుధారల రమ్యమై | యనలకణ కరాళ మైన వజ్ర 
మొనరఈ జేసి దీన నోర్వుము దైత్యుల' । ననుచు నిచ్చె దాని నమరపతికి. 7 


ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; త్వష్ట= త్వష్ట అనే ప్రజాపతి; నూయి, ధారలన్‌= వంద అంచులతో; రమ్యము+ఐ= 
అందంగా ఉన్నట్టి; అనల, కణ, కరాళము+ఐన= అగ్గిరవ్వలచేత భయంకరమైన; వజ్రము+ఒనరన్‌+చేసి= వజ్రం అనే 
ఆయుధాన్ని ఒప్పేటట్టుగా చేసి; దీనన్‌= దీనితో (ఈ ఆయుధంతో); దైత్యులన్‌= రాక్షసులను; ఓర్వుము= జయించవలసింది; 
అనుచున్‌= అని చెప్పుతూ; దానిన్‌= దానిని; అమరపతికిన్‌= దేవేంద్రుడికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: త్వష్ట అనే ప్రజాపతి నూరు మొనలుతేలి నిప్పురవ్వలతో భయంకరంగా ఉండే వజ్రం అనే ఆయుధాన్ని 
నిర్మించి 'దీనితో రాక్షసులను జయించు” మని దేవేంద్రుడికి ఇచ్చాడు. 


వ. అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత. 8 


ప్రతిపదార్థం: ఆ+వజ్రంబునన్‌= ఆ వజ్రాయుధంతో; ఇంద్రుండు= ఇంద్రుడు; వృత్రున్‌= వృత్రుడిని; వధియించెన్‌= 
సంహరించాడు; అంతన్‌= అటుపిమ్మట. 


తాత్సర్యం: ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి దేవేంద్రుడు వృత్రుడిని సంహరించాడు. ఆ తరువాత. 


చ. అనుపమదివ్యశస్తధరులైన యమర్త్యుల కాహవంబులో 
గనక. ౬ 
మొనయక కాలకేయులు సముద్రము. జొచ్చి దివంబు లెల్ల న 
వ్వనధి నడంగి యుండి బలవంతులు వెల్వడి రాత్రులెల్ల భూ 
జనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై. 9 


ప్రతిపదార్థం: అనుపమ, దివ్య, శస్త్ర ధరులు+ఐన= సాటి లేని గొప్ప ఆయుధాలు ధరించిన వారైన; అమర్వ్యులకు= 
దేవతలకు (మృత్యువు లేనివారికి); ఆహవంబులోన్‌= యుద్ధంలో; మొనయక= లొంగక; కాలకేయులు= కాలకేయు లనే 
రాక్షసులు; సముద్రమున్‌+చొచ్చి= కడలిలో దూరి; దివంబులు+ఎల్లన్‌= పగళ్ళు అన్నీ (అన్నియున్నూ); ఆ+వనధిన్‌= ఆ 
సముద్రంలో; అడంగి, ఉండి= దాగిఉండి; బలవంతులు= బలంగల ఆ రాక్షసులు; రాత్రులు+ఎల్ల= రాత్రి సమయాలన్నింటిలో; 
వెల్వడి= బయటికి వచ్చి; భృశంబుగన్‌= మిక్కిలిగా; భూ, జనులకున్‌= భూప్రజలకు; బాధ+చేయుచున్‌= పరితాపం కలిగిస్తూ; 
క్రూర, చిత్తులు+ఐ= దయలేని మనస్సు కలవారై; ఉండిరి= ఉన్నారు. 


తాత్పర్యం: సాటిలేని ఆయుధాలు ధరించినవారైన దేవతలకు లొంగక కాలకేయులు అనే రాక్షసులు, పగలంతా 

సముద్రంలో దాగిఉండి, రాత్రులు బలవంతులై బయటికి వచ్చి, భూప్రజలకు అధికంగా ఉపద్రవాలను కలిగిస్తూ 

క్రూరులై ఉన్నారు. 

వ. మటియు 'విద్యాతపోయుక్తులై ధర్మచరితులైన వారి కారణంబున జగంబు లపాయంబు నొందక 
సుఖంబున్న యవి; గావున నట్టి వారిన రోసి వధియించి జగంబుల కపాయంబు సేయుద' మని యసురులు 
వసిష్టాశ్రమంబున నూటతొంబదియేడ్వురను, జ్యవనాశ్రమంబున నూర్వురను, భరద్వాజాశ్రమంబున 
నిరువదుండ్రనుంగా( బలువురు బ్రాహ్మణుల బ్రహ్మమయుల వధియించి, భక్షించి, యిప్పాట ననవరతంబు 
నఖిల మునిగణాశ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న 10 


ప్రతిపదార్థం: మజీయు= అదియున్నూ కాక; విద్యా, తపస్‌+యుక్తులు+ఐ= విద్యతో, తపంతో కూడుకొన్న వారై; 
ధర్మచరితులు+ఐన= ధర్మమైన (ప్రవర్తన కలవారైన; వారి కారణంబునన్‌= వారి మూలాన్నే; జగంబులు= భువనాలు; 
అపాయంబున్‌+ఒందక= కీడు చెందక; సుఖంబు+ఉన్నయవి, కావున= సుఖంగా ఉన్నాయి కాబట్టి; అట్టి వారిన్‌+అ= 
అటువంటివారినే; రోసి= వెదకి; వధియించి= చంపి; జగంబులకు= లోకాలకు; అపాయంబు+చేయుదము+అని= కీడు 
కలిగిద్దాము- అని ఆలోచించి; అసురులు= రాక్షసులు; వసిష్ట+ఆ(శ్రమంబునన్‌= వసిష్టుడి ఆశ్రమంలో; నూట తొంబది+ఏడ్వురను= 
నూట తాంబై ఏడు మందిని; చ్యవన+ఆ(శ్రమంబునన్‌= చ్యవన మహర్షి ఆ(శమంలో; నూర్వురను= వందమందిని; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 355 
భరద్వ్యాజ+ఆ(శ్రమంబునన్‌= భరద్యాజ మహర్షి ఆశ్రమంలో; ఇరువదుం(డ్రనున్‌+కాన్‌= ఇరవైమంది అగునట్లు; పలువురు 
బ్రాహ్మణులన్‌= అనేకమందివిప్రులను; బ్రహ్మమయుల= జ్ఞానమూర్తులను; వధియించి= సంహరించి; భక్షించి= తిని; ఈ+పాటన్‌= 
ఈ విధంగా; అనవరతంబున్‌= ఎల్లప్పుడూ; అఖిల మునిగణ+ఆ(శ్రమంబులకున్‌= అందరు బుషుల ఆ(శ్రమాలకున్నూ; 
ఉప(ద్రవంబు= కీడును; చేయుచున్నన్‌= కలిగిస్తుండగా. 


తాత్పర్యం: ఇంకనూ ఆ కాలకేయులు చాలారకాల ఆగడాలకు పాల్పడ్డారు. “విద్య, తపస్సులచేత కూడినవారై 
ధార్మికప్రవర్తన కలిగిన మహానుభావుల మూలాన్నే లోకాలు ప్రమాదానికి లోనుకాకుండా నిలిచి ఉన్నాయి కాబట్టి, 
అటువంటి పుణ్యాత్ములనే వెదకి వెదకి సంహరించి, లేదా ఈ జగానికి కీడు మూడేటట్టు చేద్దాం గాకి- అని ఆ 
రాక్షసులు ఆలోచించి వసిష్టుడిఆ(శ్రమంలో నూటతొంభైయేడు మందిని, చ్యవనుడి ఆశ్రమంలో వందమందిని, 
భరద్వాజుడి ఆశ్రమంలో ఇరవైమందిని- ఈ రీతిగా అనేకులైన బ్రాహ్మణులను, జ్ఞానమూర్తులైనవారిని సంహరించి 
వారిని భక్షించారు. ఈ విధంగా ఆ కాలకేయులు ఎల్లప్పుడూ బుషుల ఆశ్రమాలకు ఉప(ద్రవాలు కల్పించసాగారు. 


దేవతలు వైకుంఠమునకు. బోయి విష్ణుని స్తుతియించుట (సం. 3-99-11) 


క. యాగాది పుణ్యకర్మ । త్యాగము మర్త్యమున నైనం దా రధికభయో 
ద్వేగంబునం బురుహూతపు | రోగములై యగ్నియమవరుణధనదాదుల్‌. 11 


ప్రతిపదార్థం: యాగ+ఆది, పుణ్య, కర్మత్యాగము= యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు విడువబడటం; మర్హ్యమునన్‌+ఐనన్‌= 
మానవలోకంలో సంభవించటం చేత; తారు= తాము (దేవతలు); అధిక+భయ+ఉద్వేగంబునన్‌= ఎక్కువ వెజపుతో కూడుకొన్న 
ఆవేశంతో; పురుహూత+పురస్‌+గములు+ఐ= ఇం(ద్రుడిని ముందు పెట్టుకొని వెళ్ళినవారై; అగ్ని, యమ, వరుణ, ధనద+ఆదుల్‌= 
అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారు. 


తాత్సర్యం: భూలోకంలో యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు జరగకపోవటంచేత మిక్కిలి భీతిని, ఉద్వేగాన్ని చెంది, 
అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారు దేవేంద్రుడిని తమకు నాయకుడిగా 
ముందుపెట్టుకొని. 


క. చని వైకుంఠంబున. ద్రిభు | వనపతి వైకుంఠు గరుడవాహను విష్టున్‌ 
దనుజవిభంజను. గని యి । ట్లని రెంతయు భక్తితో గృతాంజలు లగుచున్‌. 12 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వైకుంఠంబునన్‌= విష్ణుదేవుడి లోకమైన వైకుంఠంలో; (త్రి+భువన+పతి= మూడు లోకాలకు 
అధినేత అయిన; వైకుంఠున్‌= వికుంఠ నగరాధిపతిఅయిన విష్ణుదేవుడిని; గరుడవాహనున్‌= గరుడుడిని వాహనంగా కల 
వాడిని; దనుజవిభంజనున్‌= రాక్షసులను సంహరించేవాడిని; విష్ణున్‌= విష్ణుదేవుడిని; కని= సందర్శించి; కృత+అంజలులు= 
కూర్చిన అంజలి కలవారు (నమస్కరించినవారు); అగుచున్‌= అవుతూ; ఎంతయున్‌= మిక్కిలి; భక్తితోన్‌= గౌరవంతో 
కూడిన పూజ్యభావంతో; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: వారు వైకుంఠానికి వెళ్ళి మూడులోకాలకు అధినేత, గరుడవాహనుడు, వైకుంఠానికి అధిపతి, రాక్షసులను 
సంహరించేవాడు అయిన విష్ణుదేవుడిని సందర్శించి మిక్కిలి భక్తితో నమస్కరించి ఇట్లా విన్నవించారు. 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “దేవా! నీవు వరాహరూపధరుండవై మహీతలం బెత్తి, నరసింహరూపంబు దాల్చి యాదిదైత్యు హిరణ్యకశిపు 
వధించి, వామనుండవై బలిం గట్టి, యజ్ఞమూర్తి వై యజ్ఞివిఘ్నకరుందైన జంభుండను దానవుం జంపి, 
యండజ జరాయుజస్వేదజోద్దిజ్ఞ్ణంబు లనం బర(గిన చతుర్విధ ప్రజల రక్షించుచున్న జగద్రక్షకుండవు గావున 
నీకు విన్నపంబు సేసెద; మిప్పుడు జగంబులకైన యుపద్రవంబు చిత్తగింపుము. 13 


ప్రతిపదార్థం: దేవా!= ఓ పరమాత్మా; నీవు= నీవు; వరాహ, రూప, ధరుండవు+ఐ= వరాహ ఆకారం ధరించిన వాడివై; మహీ, 
తలంబు+ఎత్తి= భూస్థలిని పైకెత్తి; నరసింహ, రూపంబు+తాల్చి= సగం మనిషి సగం సింహం ఆకారం ధరించి; ఆది, 
దైత్యున్‌= మొదటి రాక్షసుడిని; హిరణ్యకళిపున్‌= హిరణ్య కశిపుడు అనబడేవాడిని; వధించి= సంహరించి; వామనుండవు+ఐ= 
మరుగుజ్జవై; బలిన్‌+కట్టి= బలిని బంధించి; యజ్ఞ మూర్తివి+ఐ= యజ్ఞాన్ని ఆకృతిగా ధరించిన వాడివై; యజ్ఞ, విఘ్నకరుండు+ఐన= 
క్రతువులకు అంతరాయాన్ని కలిగించేవాడైన; జంభుండు+అను= జంభుడు అనే పేరు కల; దానవున్‌+చంపి= రాక్షసుడిని 
సంహరించి; అండజ= గ్రుడ్డునుండి పుట్టేటటువంటి; జరాయుజ= మావి వలన అంటే గర్భాశయంనుండి పుట్టేటటువంటి; 
స్వేదజ= చెమటనుండి పుట్టేటటువంటివి; ఉద్భిజ్ఞంబులు= భూమిని భేదించుకొని వెలువడేటటువంటివి; అనన్‌+*పరంగిన= 
అనబడిన; చతుర్‌+విధ ప్రజల= నాలుగురకాలైన సంతతులను (ప్రాణుల); రక్షించుచున్న= కాపాడుతున్న; జగత్‌+రక్షకుండవు= 
జగత్తును కాపాడేవాడివి; కావున= కాబట్టి; నీకు, విన్నపంబు+చేసెదము= నీకు విన్నవించుకొంటున్నాం; ఇప్పుడు= ఇప్పుడు; 
జగంబులకు+ఐన, ఉపద్రవంబు= (ప్రపంచాలకు ఏర్పడినకీడు; చిత్తగింపుము= దయచేసి ఆలకించుము. 


తాత్సర్యం: 'ఓ పరమాత్మా! నీవు వరాహంగా అవతరించి భూమిని పైకెత్తావు; నరసింహరూపం ధరించి 
హిరణ్యకశిపుడనే మొదటి రాక్షసుడిని సంహరించావు; మరుగుజ్ఞురూపం ధరించి బలిచక్రవర్తిని బంధించావు; 
యజ్ఞమూర్తివై యజ్ఞాలకు అంతరాయాలు కల్పించిన జంభుడనే రాక్షసుడిని సంహరించావు. ఈ (ప్రపంచంలోని 
(ప్రాణులను అన్నింటిని- (గ్రుడ్డునుండి పుట్టేవాటిని (కోళ్ళు, బాతులు, పాములు ఇత్యాదులను), గర్భాశయాలనుండి 
ఉదయించేవాటిని (మేకలు, మానవులు మొదలగువారిని), చెమటనుండి పుట్టే వాటిని (పేలు మొదలైనవాటిని), 
తమంతకు తాము భూమినుండి పైకివచ్చేవాటిని (చెట్టు మొ॥ వాటిని) కాపాడుతున్న లోక రక్షకుడవు నీవే. అందుకే 
నీతో మొర పెట్టుకొనేందుకు వచ్చాం. ఇప్పుడు లోకాలకు ఏర్పడిన విపత్తును దయచేసి ఆలకించుము. 


ప్రీ కాలకేయులు మహాకాయులు పగలెల్ల । జలదుర్గ బలమున జలధినుండి 
రే లెల్ల జని నలి రేంగి మునీశ్వరా । శ్రమముల సద్దర్మచారు లైన 
బ్రాహ్మణప్రవరుల( బాయక వధియింతు । రెట్టి పాపాత్తులు నెయ్యుగముల 
బ్రాహ్మణహింస యాపాదింతురే యది । వీరలవలనన వినంగంబడియె.; 


ఆ. బరమసాధు లైన బ్రాహ్మణులకు బాధ । యగుడు మహికి బాధ యగు; ధరిత్రి 
కైనబాధ౦ జేసి యఖిలలోకంబులు€ । గరము బాధ నొందు6 గమలనాభ! 14 


ప్రతిపదార్థం: కమల, నాభ!= పద్మం నాభియందు కలవాడా!; మహా+కాయులు= పెద్ద పెద్ద దేహాలు కలవారు; కాలకేయులు= 
కాలకేయులు అనబడే రాక్షసులు; పగలు+ఎల్లన్‌= పగటిసమయాలలో, (పగలంతా); జల దుర్గ బలమునన్‌= జలదుర్గం 
యొక్క బలంవలన; జలధిన్‌+ఉండి= సముద్రంలో (నే) ఉండి; రేలు+ఎల్లన్‌= రాత్రులం దెల్లప్పుడు; చని= వెడలి; నలి, 
రేంగి= బాగా విజృంభించి; ముని+ఈశ్వర+ఆశ్రమముల= బుషిశ్రేష్టులు నివసించే ఆశ్రమాలలో; సత్‌+ధర్మ చారులు+ఐన= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 357 
మంచి ధర్మాన్ని ఆచరించేటటువంటి వారైన; బ్రాహ్మణ (ప్రవరులన్‌= విప్రశ్రేష్ణులను- బ్రాహ్మణ ఉత్తములను; పాయక= 
విడువక; వధియింతురు= చంపుతారు; ఎట్టి, పాప+ఆత్ములున్‌= ఎటువంటి దుర్దనులైనా; ఏ+యుగముల= ఏ కాలాలలోనూ; 
బ్రాహ్మణహింస= విప్రులను బాధించటం; ఆపాదింతురు+ఏ= చేస్తారా! అది= అటువంటి (బ్రాహ్మణ హింస; వీరలవలనన= 
ఈ కాలకేయుల వలననే; వినంగన్‌+పడియెన్‌= వినబడ్డది; పరమ సాధులు+ఐన= మిక్కిలి సౌమ్యులైన; బ్రాహ్మణులకు= 
విప్రులకు; బాధ+అగుడు= పరితాపం కలిగితే; మహికిన్‌= భూమికి; బాధ+అగున్‌= బాధ కలుగుతుంది; ధరిత్రికి+ఐన, 
బాధన్‌+చేసి= భూమికి కలిగిన బాధ వలన; అఖిల లోకంబులున్‌= సమస్త భువనాలున్నూ; కరము= మిక్కిలి; బాధన్‌+ఒందున్‌= 
వ్యథను చెందుతాయి. 


తాత్సర్యం: ఓ పద్మనాభ! కాలకేయులు అనే రాక్షసులు పెద్ద పెద్ద శరీరాలు కలవారు. వారు సముద్రాన్ని 
జలదుగ్గంగా చేసికొని పగలంతా అందులోనే ఉండి రాత్రులలో బయటకు వచ్చి, విజృంభించి బుషుల ఆ(శ్రమాలలోని 
ధర్మాత్ములైన బ్రాహ్మణోత్తములను వదలకుండా సంహరిస్తుంటారు. అటువంటి పాపాత్ములు, ఆవిధంగా 
బ్రాహ్మణహింస చేసినవారు, అంతకుముందు ఏయుగంలో నైనా ఉన్నారా? అట్లాంటి వాళ్లలో కాలకేయులే ప్రథములని 
చెప్పవలసి ఉంటుంది. మిక్కిలి సౌమ్య(ప్రవర్తన కల బ్రాహ్మణులకు కీడు కలిగితే అందువల్ల భూమండలానికంతటికీ 
బాధ ఏర్పడుతుంది. ఆవిధంగా భూమికి బాధ ఏర్పడితే సమస్త లోకాలూ మిగుల పరితపిస్తాయి. 


విశేషం: దుర్గము= పోవటానికి కష్టమైనది. దుర్గాలు ఆరు. 1. ధన్వ దుర్గం= నాలుగు (ప్రక్కలా అయిదామడలమేర 
మరుభూమి గల కోట. 2. మహీదుర్గం= చుట్టూ మట్టిప్రాకారం గల కోట. 3. వార్‌క్ష దుర్గం= చుట్టూ చెట్టు చేమలు గల 
కోట. 4. జలదుర్గం= చుట్టూ నీరు గల కోట. 5. నరదుర్గం= చుట్టూ చతురంగబలాలు గల కోట. 6. గిరిదుర్గం= చుట్టూ 
కొండలు గల కోట. సము(ద్రం కాలకేయులకు సహజ 'జలదుర్గం' అయింది. 


వ. ఎట్లనిన వేదంబులు ధరియించి విప్రులు వేదచోదితంబులైన పుణ్యకర్మంబులు విధియించుటం జేసి హవ్య 
కవ్యంబుల దేవతలుం బితరులు( దృషప్పులైన వారివలన నెల్లలోకంబులకు సుఖం బగుం గావున 
బ్రాహ్మణోపద్రవంబు పరిహరించి లోకంబులు రక్షింపు' మనిన దేవతలకు విష్ణుదేవుం డిట్లనియె. 15 


ప్రతిపదార్థం: ఎట్టు+అనినన్‌= అది ఎట్టా అని అడిగితే; వేదంబులు= వేదాలు; ధరియించి= వహించి; విప్రులు= బ్రాహ్మణులు; 
వేద చోదితంబులు+అయిన= వేదాలచేత విధించబడిన; పుణ్య కర్మంబులు= పుణ్యాన్ని ఇచ్చే పనులు; విధియించుటన్‌+చేసి= 
నిర్వహించటంచేత; హవ్య, కవ్యంబులు= దేవతలకు, పితృదేవతలకు అర్పించే హోమ(ద్రవ్యాలచేత; దేవతలున్‌= దేవతలున్నూ; 
పితరులున్‌= పితృదేవతలున్నూ; తృప్తులు+ఐన= తనివి (తృప్తి) చెందినట్టయితే; వారివలనన్‌= ఆ దేవతలవలన, పితృదేవతల 
వలన; ఎల్ల లోకంబులకున్‌= సర్వ(ప్రపంచాలకు; సుఖంబు+అగున్‌= సుఖం కలుగుతుంది; కావునన్‌= కాబట్టి; 
(బ్రాహ్మణ+ఉప(ద్రవంబు= (బ్రాహ్మణులకు జరిగే కీడు; పరిహరించి= తొలగించి; లోకంబులు= ప్రపంచాలను; రక్షింపుము= 
కాపాడుము; అనినన్‌= అని చెప్పగా; దేవతలకు= వేల్పులకు; విష్ణుదేవుండు= విష్ణుదేవుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: అది ఎట్లా అనగా, బ్రాహ్మణులు వేదాలను చదివి, వేదవిహితాలైన పుణ్యకర్మలు చేయటం వలన వారు 
వేల్చెడి హవ్యకవ్యాలచేత దేవతలున్నూ, పితృదేవతలున్నూ తృప్తి చెందగలరు. తృస్తులైన దేవతలవలన, పితృదేవతలవలన 
సమస్తలోకాలకు సుఖం కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మణులకు దాపురించిన కీడును తప్పించు"- మని ప్రార్థించగా 
దేవతలతో విష్ణుదేవు డిట్లా పలికాడు. 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 
'కాలకల్పుల నుగ్రతేజులం గాలకేయుల భూరిర 
త్నాలయస్టుల వీర్యవంతుల నర్ణవంబు సమస్తస 
త్వ్వాలి దోంపంగ వట్టినన్‌ విషయం బగున్‌ వధియింపంగాం 
బోల దొండువిధంబునం బరిపూర్ణవార్థిజలోన్నతిన్‌. 16 


ప్రతిపదార్థం: కాలకల్పులన్‌= యముడితో సమానమైనవారిని; ఉగ్రతేజులన్‌= భయంకరమైన ప్రతాపం కలవారిని; కాలకేయులన్‌= 
కాలకేయులు అనే రాక్షసులను; భూరి రత్న+ఆలయస్సులన్‌= విస్తారమైన సముద్రంలో ఉన్నవారిని, (రత్న+ఆలయము= 
రత్నాలకు నిలయమైనది సముద్రం); వీర్యవంతులన్‌= పరా(క్రమం కలవారిని; అర్లవంబు= సముద్రాన్ని; సమస్త సత్త్య+ఆలి 
తోయంగన్‌= సమస్త జంతుసమూహాలు కనపడేటట్టుగా; వట్టినన్‌= నీరు లేకుండా చేయగా; వధియింపంగాన్‌= సంహరించేందుకు; 
విషయంబు+అగున్‌= వీలగును(వీలవుతుంది); ఒండు విధంబునన్‌= వేరొకరీతిగా (విధంగా); పరిపూర్ణ వార్డి జల+ఉన్నతిన్‌= 
నిండుగా సముద్రపునీరు అతిశయించి ఉండటంచేత; పోలదు= వీలు కాదు. 


తాత్పర్యం: 'కాలకేయులు భయంకరమైన ప్రతాపం కలవారు, యముడితో సమానులు. అటువంటి పరా(క్రమ 
వంతులను సముద్రాన్నంతా ఇంకించి (ఇంకజేసి) అందుండే సమస్త ప్రాణకోటి బయల్పడేటట్టు చేస్తేకాని, వధించటానికి 
సాధ్యం కాదు. నిండుగా నీరుగల సము([ద్రంలో ఉన్న వారిని వేరొకవిధంగా సంహరించటం వీలు పడదు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


క. వరుణజలంబుల మిత్రా | వరుణ తనూజుండు వీర్యవంతుందై చె 
చ్చెర( ద్రావ నోపు; నిందటు । నరుగుండు; ప్రార్థింపు. డమ్మహాత్సు నగస్త్యున్‌.' 17 


ప్రతిపదార్థం: వరుణ జలంబుల= వరుణదేవుడివైన నీళ్ళను; మిత్రావరుణ తనూజుండు= మిత్రావరుణులకొడుకు; [అగస్త్యుడు ] 
వీర్య వంతుండు+ఐ= బలం కలవాడై; చెచ్చెరన్‌= శీఘ్రంగా; త్రావన్‌+ఓపున్‌= (త్రాగగలడు; ఇందజున్‌= ఇంతమంది; 
అరుగుండు= వెళ్లండి; ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడిని; అగస్త్యున్‌= అగస్త్యమహామునిని; ప్రార్ధింపుండు= వేడికొనండి. 


తాత్సర్యం: నీళ్ళు వరుణదేవుడికి సంబంధించినవి. మిత్రావరుణుల కుమారుడైన అగస్త్యుడు ఆ నీళ్ళను తన 
ప్రభావంతో శీఘ్రంగా (త్రాగగలడు. మీరందరూ మహాత్ముడూ, బుషిశ్రేష్టుడూ ఐన ఆ అగస్త్యుడివద్దకు వెళ్ళి 
అతడిని వేడుకొనండి”. 


వ. అనిన నమరు లెల్ల నగస్త్యుపాలికిం జని యమ్మునివరు స్తుతియించి యిట్లనిరి. 18 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అమరులు+ఎల్లన్‌= దేవతలంతా; అగస్త్యుపాలికిన్‌+చని= అగస్త్యుడి ఒద్దకు వెళ్లి; 
@థ (30) లు ౮ 
ఆ+మునివరున్‌= ఆబుషిశ్రేష్టుడిని; స్తుతియించి= పొగడి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: అని విష్ణుదేవుడు చెప్పగా, దేవత లంతా అగస్త్యమహామునివద్దకు వెళ్ళి ఇట్లా పలికారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 359 


క. “'అమరహితంబుగ జగదహి | తము దల(గుము పేర్మితో బుధస్తుతగుణ! విం 
ధ్యము దొల్లి పెరి(గి జగదహి | తము సేసిన నీవ కావె తల౦ంగితి దానిన్‌.” 19 


ప్రతిపదార్థం: అమర+హితంబుగ= దేవతలకు మేలు కలిగేటట్టుగా; జగత్‌+అహితము= (ప్రపంచానికి ఏర్పడిన కీడు; 
పేర్మితోన్‌= గొప్పతనంతో; తలంగుము= తొలగించుము; బుధ స్తుత గుణ!= బుధులచేత పొగడబడిన మంచిగుణాలు 
కలవాడా!; వింధ్యము= వింధ్య పర్వతం; తొల్లి= పూర్వకాలంలో; పెరిగి= అతిశయించి; జగత్‌+అహితము= లోకానికి కీడు; 
చేసినన్‌= చేయగా; దానిన్‌= ఆ కీడును; నీవు+అ+కావె= నీవే కదా; తలంగితి(విి= తొలగించావు. 


తాత్సర్యం: 'దేవతలకు మేలు కలిగేటట్టుగా, జగత్తుకు ఏర్పడిన విపత్తును నీ గొప్పతనంచేత తొలగించవల సింది. 
బుధులచేత ప్రశంసించబడిన సద్గుణాలు కలిగిన మహానుభావా! పూర్వం వింధ్యపర్వతం పెరిగి ప్రపంచానికి కీడు 
చేయగా, ఆ ఉపద్రవాన్ని తొలగించింది నీవే కదా! 


వ. అని దేవత లెల్ల నగస్త్యుం గీర్తించి' రనిన విని ధర్మంజుం' డిది యెట్లు? వింధ్యం బేల పెరిగె? దానిం 
బెరు(గకుండ నగస్తుం డెవ్విధంబున వారించె?” నని యడిగిన, నాతనికి రోమశుం డిట్లనియె. 20 


ప్రతిపదార్థం: అని= అని; దేవతలు+ఎల్లన్‌= దేవతలు అందరున్నూ; అగస్త్యున్‌= అగస్త్యమహామునిని; కీర్తించిరి= పొగిడారు; 
అనిన= అని చెప్పగా; విని= విని (ఆలకించి); ధర్మజుండు= ధర్మరాజు, (ధర్మతనయుడు); ఇది+ఎట్టు?= ఇది ఏవిధంగా 
జరిగింది?; వింధ్యంబు+ఏల పెరిగెన్‌? వింధ్యపర్వతం ఎందుకు పెరిగింది?; దానిన్‌= దానిని; పెరుగకుండన్‌= ఎదుగకుండా; 
అగస్తుండు= అగస్త్యుడు; ఏ+విధంబునన్‌= ఏవిధంగా; వారించెన్‌?= ఆపాడు?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ విధంగా దేవతలందరూ అగస్త్యమహామునిని పొగిడారు”- అని రోమశుడు చెప్పగా ధర్మరాజు వీని, 
“అది ఏ విధంగా జరిగింది? వింధ్యపర్వతం ఎందుకు పెరిగింది? దానిని పెరుగకుండా అగస్త్యు డేవిధంగా 
ఆపాడు?” - అని ప్రశ్నించాడు. ఆ ధర్మరాజుప్రశ్నకు రోమశమహర్షి ఈ విధంగా బదులు పలికాడు. 


అగస్తుండు వింధ్యంబు సెరుగకుండ వారించుట (సం. 3-101-2) 


ఉ. “నెమ్మి నినుండు మేరుధరణీధరనాథు( బ్రదక్షిణంబుగా6 
ద్రిమ్మరుచున్న( జూచి పటుదీధితికిం గర మల్లి వింధ్యశై 
ల మ్మనియెన్‌ 'దినేంద్ర! యచలప్రభు నన్ను బ్రదక్షిణంబు ని 
త్యమ్మును జేయ కేల మతి దప్పితి? మేరువు. గొల్వ నేటికిన్‌? 21 


ప్రతిపదార్థం: నెమ్మిన్‌= (ప్రీతితో; ఇనుండు= సూర్యుడు; మేరు ధరణీధరనాథున్‌= మేరు పర్వతపతిని (ధరణీధరము= 
పర్వతం); (ప్రదక్షిణంబుగాన్‌= ఎడమనుండి కుడివైపుకు; (త్రిమ్మరుచున్నన్‌+చూచి= తిరుగుతుండగా చూచి; పటు దీధితికిన్‌= 
చండికిరణుడైన సూర్యుడి మీద; కరము= మిక్కిలి; అల్గి= కోపించి; వింధ్య శైలము+అనియెన్‌= వింధ్య పర్వతం చెప్పింది; 
దిన+ఇంద్ర!= ఓ సూర్యుడా (దినానికి (ప్రభువా)!; అచల+ప్రభున్‌= కొండలకు రాజును; నన్నున్‌= నన్ను; ప్రదక్షిణంబు= 
చుట్టు తిరగటం; నిత్యమ్మును= దిన దినమూ; చేయక= చేయకుండా; ఏల= ఎందుకు; మతి+తప్పితి?= బుద్దిహీనుడవైనావు?; 
మేరువున్‌= మేరుపర్వతాన్ని; కొల్వన్‌+ఏటికిన్‌= ఆరాధించటం ఎందుకు? 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ప్రీతితో సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేయటం చూచిన వింధ్యపర్వతానికి చండకిరణుడైన 
సూర్యుడిపై ఆ(గ్రహం కలిగింది. ఓ దినపతీ! కొండలకు రాజు నైన నాకు ప్రదక్షిణం చేయకుండా నీవు నిత్యం 
బుద్దిహీనుడివై ఎందుకు మేరువును ఆరాధిస్తున్నావు' 


వ. అని గర్వించి పలికిన నప్పర్వతంబునకు భానుం డిట్లనియె. 22 


ప్రతిపదార్థం: అని= అంటూ; గర్వించి= మదంతో; పలికినన్‌= మాట్లాడగా; ఆ+పర్వతంబునకు= ఆ కొండలతో; భానుండు= 
సూర్యుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; 


తాత్పర్యం: అని గర్వించి పలికిన ఆ కొండతో సూర్యుడు ఇట్టా చెప్పాడు. 


క. “'అనవరతము విధియోగం । బున నే ద్రిమ్మరుదు నమరభూధరము. బ్రియం 


~~ 


బున నాత్మేచ్చ యొనర్వంగ6 । జని దనవుడు నలిగి వింధ్యశైలం బంతన్‌. 23 


ప్రతిపదార్థం: అనవరతము= ఎల్లప్పుడూ; విధి యోగంబునన్‌= (బ్రహ్మదేవుడి ఆదేశాన; అమర భూధరమున్‌= వేల్పుకొండ 
అయిన మేరుగిరి చుట్టూ; ఏన్‌= నేను; (త్రిమ్మరుదున్‌= తిరుగుతాను; ప్రియంబునన్‌= (ప్రీతితో; ఆత్మ+ఇచ్చ= నా ఇష్టం 
వచ్చినట్టు; ఒనర్స(గన్‌+చనదు= చేయటానికి వీలులేదు; అనవుడు= అని చెప్పగా; అలిగి= కోపగించి; వింధ్య శైలంబు= 
వింధ్యపర్వతం; అంతన్‌= అంతట. 


తాత్సర్యం: బ్రహ్మదేవుడి ఆదేశం (ప్రకారం, ఎల్లప్పుడూ నేను మేరువుకు (ప్రదక్షిణంగా తిరుగుతున్నాను. నా 
ఇష్టానుసారం చేసేందుకు ఏలులేదు'- అని సూర్యుడు బదులు పలుకగా వింధ్యపర్వతానికి ఆగ్రహం కలిగింది. ఆ 
తరువాత. 


క. ఇన శశి తారాదులకుం । జన రాకుండంగ. బెరి(గి జలధరపథ మె 

ల్లను గప్పియుండె వింధ్యం | బనుపమ ముత్తుంగమై సురాద్రిస్పర్టన్‌. 24 
ప్రతిపదార్థం: వింధ్యంబు= వింధ్యపర్వతం; సుర+అద్రి స్పర్దన్‌= వేలుపుకొండతో గల మాత్సర్యంతో; అనుపమము= సాటి 
లేనిదై; ఉత్తుంగము+ఐ= ఎత్తు గలదై; ఇన, శశి, తారా+ఆదులకున్‌= సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవాటికి; 


చన రాకుండంగన్‌= వెళ్ళేందుకు వీలులేకుండా; పెరిగి= ఎదిగి; జలధర, పథము+ఎల్లను= మేఘమార్గం అంతటినీ; కప్పియుండెన్‌= 
కప్పివేసింది. 


తాత్పర్యం: వింధ్యపర్వతం మేరుపర్వతంతో మాత్సర్యం వహించి, సాటిలేని ఎత్తుకు ఎదిగి, సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రాలు మొదలైనవి వెళ్ళేందుకు వీలులేకుండా ఆకాశమార్గాన్ని కప్పివేసింది. 


కు రవిశశిగతు లుడుగుడు నిది । దివ మిది రాత్రి యని వసుమతీజనులకు న 
ద్దివిజమునివరుల కెటు(గ(గ | నవగాఢం బయ్యె; నంధ మయ్యె జగంబుల్‌. 25 


ప్రతిపదార్థం: రవి శశి గతులు= సూర్యుడియొక్క, చంద్రుడియొక్క గమనాలు; ఉడుగుడున్‌= ఆగిపోవటంచేత; ఇది, 
దివము= ఇది పగలు; ఇది, రాత్రి= ఇది రేయి; అని= అని; వసుమతీ జనులకున్‌= భూమియందలి ప్రజలకు; ఆ+దివిజ 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 361 


ముని వరులకు= ఆ స్వర్గలోకంలోని దేవతలకు, మునిశ్రేష్ణులకు; ఎయింగంగన్‌= తెలియటానికి; అవగాఢంబు+అయ్యెన్‌= 
దట్టమైనది (కష్టమైనది); జగంబుల్‌= లోకాలు; అంధము+అయ్యెన్‌= చీకటితో నిండినవి. 


తాత్పర్యం: సూర్యచంద్రుల గమనాలు ఆగిపోవటంచేత ఇది పగలు, ఇది రాత్రి- అని భూమిమిది ప్రజలు; 
స్వర్గమందలి దేవతలు, మునివరులు తెలిసికొనలేకపోయారు. ఆ విధంగా దట్టమైన చీకటి లోకాలను అన్నింటినీ 
కప్పివేసింది. 
వ. ఇట్లు పెరిగిన వింధ్యంబునొద్దకు వచ్చి వేల్పు లెల్ల దాని వర్ణనంబు వారింపనోపక యగస్తు ,పాలికిం జని 
వింధ్యంబుపెక్కువ యెలింగించి యి ట్లనిరి. 26 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెరింగిన= వృద్దిచెందిన; వింధ్యంబు+ఒద్దకు= వింధ్యపర్వతం సమీపానికి; వచ్చి= వచ్చి; 
వేల్పులు+ఎల్ల= దేవతలంతా; దాని వర్షనంబు= ఆ పర్వతంయొక్క పెరుగుదలను; వారింపన్‌+ఓపక= ఆపలేక; అగస్త్యుపాలికిన్‌+ 
చని= అగస్త్యుడి ఒద్దకు వెళ్ళి; వింధ్యంబు పెక్కువ= వింధ్యపర్వతంయొక్క పెరుగుదల; ఎటీంగించి= తెలిపి; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: ఈ విధంగా పెరిగిన వింధ్యపర్వతందగ్గరకు దేవతలు వచ్చారు కాని, ఆ పర్వతం పరుగుదలను 
నివారించలేకపోయారు. ఆ తరువాత దేవతలంతా అగస్త్యుడి వద్దకు వెళ్ళి వింధ్యపర్వతం పెరుగుదలను గురించి 
చెప్పి ఇట్టా అన్నారు. 
క. “భువనవ్యవహారమునకు 1 వ్యవధానం బయ్యె వింధ్యవర్ణనమున; న 

ద్దివసకర రజనికర గతు । లవిహిత మగునట్లు సేయు మమరమునీంద్రా!” 27 
ప్రతిపదార్థం: అమర ముని+ఇం(ద్రా!= దేవర్షులలో (శ్రేష్టుడివైన ఓ అగస్తుడా!; వింధ్య+వర్హనమునన్‌= వింధ్య పర్వతం యొక్క 
పెరుగుదల వలన; భువన వ్యవహారమునకున్‌= లోకపు పోకడకు; వ్యవధానంబు+అయ్యెన్‌= అంతరాయం కలిగింది; ఆ+దివసకర+ 


రజనికర+గతులు= ఆ సూర్యుడి చంద్రుడి గమనాలు; అవిహతము+అగునట్టు= యథాప్రకారం జరిగేటట్టు; చేయుము= 
చేయవలసింది. 


తాత్సర్యం: 'దేవర్షి వైన అగస్యా!, వింధ్యపర్వతం పెరిగిపోవటంవలన లోకవ్యవహారం స్తంభించింది. తిరిగి 
సూర్యచంద్రగతులు యథాప్రకారం జరిగేటట్లు చూడవలసింది.' 


వ. _ అని దేవతలు ప్రార్థించిన నగస్త్యుండు లోపాముద్రా సహితుండై వింధ్యంబు సమీపంబునకు వచ్చి, దానిచేతం 
బూజితుం డై యి ట్లనియె. 28 
ప్రతిపదార్థం: అని= అంటూ; దేవతలు= దేవతలు; (ప్రార్థించినన్‌= వేడగా; అగస్తుండు= అగస్త్యుడు; లోపాముద్రా 


సహితుండు+ఐ= లోపాముద్రతో కూడి; వింధ్యంబు సమీపంబునకున్‌= వింధ్యపర్వతం దగ్గరకు; వచ్చి= వచ్చి; దానిచేతన్‌= 
ఆ వింధ్యపర్వతంచేత; పూజితుండు+ఐ= ఆరాధించబడినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని దేవతలు ప్రార్థించగా, అగస్త్యమహర్షి తన భార్య అయిన లోపాము(ద్రతో కలిసి వింధ్యపర్వతం 
దగ్గరకు వచ్చి, ఆ పర్వతంచేత ఆరాధించబడినవాడై ఇట్టు పలికాడు. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


క  'చనియెద దక్షిణదిశ కే; । నొనరంగ6 దెరు విమ్ము నాకు నుర్వీధర! నీ 

వనవుడు 'నట్టుల చేయుదు' । నని పెరుగుట యుడిగి వింధ్య మతివినయముతోన్‌. 29 
ప్రతిపదార్థం: ఉర్వీధర= ఓ పర్వతమా!; ఏన్‌= నేను; దక్షిణ+దిశకు= దక్షిణ దిక్కునకు; చనియెదన్‌= వెళ్ళుతాను; నాకున్‌= 
నాకు; ఒనరంగన్‌= ఒప్పునట్లుగా; నీవు; తెరువు+ఇమ్ము= మార్గాన్ని (దారిని) ఇమ్ము; అనవుడున్‌= అనిచెప్పగా; అట్టులు+అ= 
ఆ విధంగానే; చేయుదున్‌= చేస్తాను; అని= అని చెప్పి; పెరుగుట+ఉడిగి= ఎదగటం మాని; వింధ్యము= వింధ్యపర్వతం; 
అతి వినయముతోన్‌= మిక్కిలి వినయంతో. 


తాత్సర్యం: 'ఓ పర్వతమా! నేను దక్షిణదిక్కుకు వెళుతున్నాను. నీవు నాకు మార్గాన్ని ఇవ్వవలసింది'- అని అగస్త్య 
మహర్షి అడుగగా వింధ్యపర్వతం పెరగటం మాని, వినయంతో “అట్లాగే చేస్తాను స్వామీ!'- అని బదులు పలికింది. 
వ. 'భట్టారా! విజయం చేయుం' డని భూమి సమానమై యున్న దాని కగస్తుుం డిట్లనియె. 30 


ప్రతిపదార్థం: భట్టారా!= పూజ్యాడా!; విజయం చేయుండు+అని= దయ చేయండి, అని పలికి; భూమి సమానము+ఐ+ఉన్నదానికి= 
భూమియొక్క ఉపరితలంతో సమానంగా (క్రిందకు కుంచించుకొని ఉన్న పర్వతంతో; అగస్త్యుండు= అగస్త్య మహాముని; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 


తాత్సర్యం: 'పూజ్యుడివైన ఆ అగస్త్యమునీ! మీరు దయ చేయుడు'- అని పలికి, వింధ్యపర్వతం భక్తితో ఒదిగి 
భూతలానికి సమానంగా దిగువకు కుంచించుకొని నిలిచింది. ఆ పర్వతంతో అగస్త్యుడు ఈ విధంగా పలికాడు. 


విశేషం: వావిళ్ళ (ప్రతిలో 'భట్టారకా! అనే పాఠాంతరం ఉన్నది. 


క. “నా మగుడి వచ్చునంతకు | భూమీధర! యీప్రకారమున నుండుము; నా 
తో మైత్రి. జేయు” మని లో । పాముద్రాధీశ్వరుండు వలికి ముదమునన్‌. 31 


ప్రతిపదార్థం: భూమీధర!= ఓ పర్వతమా!; నా, మగుడి, వచ్చునంతకు= నేను తిరిగి వచ్చేవరకు; ఈ, ప్రకారమునన్‌+ఉండుము= 
ఈ రీతిగానే ఉండుము; నాతో మై(త్రిన్‌+చేయుము= నాతో స్నేహం చేయవలసింది; అని= అని; ముదమునన్‌= సంతోషంతో; 
లోపాము॥ద్రా+అధీశ్వరుండు= లోపాము[ద్రభర్త; [అగస్తుడు] పలికి= చెప్పి. 


తాత్సర్యం: 'ఓ పర్వతమా! నేను తిరిగి వచ్చేవరకు నీవు ఈవిధంగానే ఉండుము. నాతో స్నేహం చేయుము” అని 
పలికి, సంతోషంతో లోపాము[ద్రాహృదయేశ్వరుడైన అగస్తుడు. 


వ. దాని నొదడంబటిచి దక్షిణదిశకుం జని లోకంబులకు హితంబుగా నంద యుండె; వింధ్యంబు నగస్తు్యండు 
మగుడి వచ్చునంతకు( బెరుంగ నోడి యున్న దని యగస్త్యు మాహాత్మ్యంబు ధర్మజునకుం జెప్పి, వెండియు 
రోమశుం డిట్లనియె. 32 

ప్రతిపదార్థం: దానిన్‌+ఒడంబటిచి= ఆ పర్వతాన్ని అంగీకరింపచేసి; దక్షిణ దిశకున్‌+చని= దక్షిణ దిక్కుకు వెళ్ళి; లోకంబులకు, 


హితంబుగాన్‌= విశ్వ (శ్రేయస్సుకై; అందు+అ= ఆ దక్షిణ దిక్కునందే; ఉండెన్‌= ఉండిపోయాడు; వింధ్యంబున్‌= వింధ్య 
పర్వతం కూడా; అగస్తుండు= అగస్త్యుడు; మగుడి వచ్చునంతకున్‌= తిరిగి వచ్చేవరకు; పెరుంగన్‌+ఓడి+ఉన్నది= ఎదుగుటకు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 363 


జంకి ఉన్నది; అని= అని; అగస్త్యు మాహాత్మ్య్యంబు= అగస్తుడియొక్క మహిమను; ధర్మజునకున్‌+చెప్పి= ధర్మరాజుకు చెప్పి; 
వెండియు= మరల; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: వింధ్యపర్వతాన్ని సమ్మతింపచేసి అగస్త్యుడు దక్షిణదిక్కుకు వెళ్ళి విశ్వకల్యాణంకొరకై అక్కడే 
ఉండిపోయాడు. ఇక వింధ్యపర్వతం అగస్త్యుడి పునరాగమనాన్ని నిరీక్షిస్తూ పెరగటానికి జంకి అట్టాగే ఉండిపోయింది'- 
అని ధర్మరాజుకు అగస్త్యుడి మహిమను తెలియచేసి, మరల రోమశుడు ఈ విధంగా వచించాడు. 


ఆ. _ అమరు లెల్లం దన్ను నట్లు కీర్తించుచు । నున్న జూచి మునిగణోత్తముండు 
వారి నడిగి 'నేమి వచ్చితి? రెటి(గింపు? । డని దయాకు(డై ప్రియంబుతోడ. 33 


ప్రతిపదార్థం: అమరులు+ఎల్లన్‌= దేవతలందరున్నూ; తన్నున్‌= తనను (అగస్త్యుడిని); అట్టు= ఆ రీతిగా; కీర్తించుచున్‌+ 
ఉన్నన్‌+చూచి= పొగడుచుండటం గమనించి; ముని గణ+ఉత్తముండు= బుషుల సమూహంలో శ్రేష్టుడైన అగస్త్యమహర్షి; 
దయాళు(డు+ఐ= దయకలవాడ్డై; వారిన్‌= వారిని అనగా వేల్పులను; ఏమి+వచ్చితిరి?= ఎందుకొరకు వచ్చారు?; 
ఎజింగింపుండు= తెలియపరచండి; అని= అని; ప్రియంబుతోడన్‌= ప్రీతితో; అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: దేవతలంతా ఆ రీతిగా తనను ప్రశంసిస్తుండగా, అగస్త్యృమహాముని దయకలవాడై మీ రెందుకు 
వచ్చారు? తెలియచేయండి'- అని ప్రీతితో వారిని అడిగాడు. 


వ. అనిన, 34 
తాత్సర్యం: అట్టా అడుగగా. 


చ. అమరులు గాలకేయకృత మైన జగద్దయ మెల్లం జెప్పి 'యు 
త్రమమునినాథ! తత్రృతివిధానము సేసి జగంబు. గావ జి 
త్తము గలదేని విభ్రమమదభ్రతరంగ మహార్ణవంబు( బా 
నము దగ. జేసి చేయుము ఘనంబుగ మాకు మనఃప్రమోదమున్‌. 35 


ప్రతిపదార్థం: అమరులు= దేవతలు; కాలకేయ కృతము+ఐన= కాలకేయులు అనే రాక్షసులచేత చేయ బడిన; జగత్‌+భయము+ 
ఎల్లన్‌= జగత్తుకు ఏర్పడిన వెజపు సమస్తం; చెప్పి= వచించి; ఉత్తమమునినాథ!= మంచి బుషులకు అధినేతవైన ఓ 
అగస్త్య మహర్షీ!; తద్‌+(ప్రతివిధానము+చేసి= దానికి విరుగుడు కల్పించి; జగంబున్‌= లోకాన్ని; కావన్‌= కాపాడేందుకు; చిత్తము 
కలదు+ఏని= మనస్సు కలిగితే; విభ్రమమత్‌+అ(భ్ర తరంగ మహా+అర్లవంబున్‌= తిరుగుడుపాటు కలవై ఆకసాన్ని అంటే 
కెరటాలతో కూడిన గొప్ప సముద్రాన్ని; పానము తగన్‌+చేసి= త్రాగటం తగినవిధంగా చేసి- అంటే బాగా (త్రాగి; మాకున్‌= 
మా అందరికి; ఘనంబుగన్‌= ఎక్కువగా; మనస్‌+ప్రమోదమున్‌= మనసులకు సంతోషాన్ని; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: దేవతలు, కాలకేయులవలన ప్రపంచానికి ఏర్పడిన భయాన్ని గురించి అగస్త్యమహర్షిత్రో చెప్పి, 'ముని శ్రేష్టా! 
ఆ భీతికి విరుగుడు కల్పించి జగత్తును కాపాడతలచినట్టయితే, ఆకాశాన్ని అంటుతూ తిరుగుడు పడే కెరటాలు 
కల సముద్రాన్ని పానం చేసి, మాకు మిగుల సంతోషాన్ని కలిగించండి. 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆ తోయధి నీచేతం । బీతం బగుడుం, గడంగి భీమాసుర సం 
ఘాతంబు( దత్‌క్షణంబ ని । పాతింతుము దివ్యశస్తపటుఘాతములన్‌.' 36 


ప్రతిపదార్థం: ఆ తోయధి= ఆ సముద్రం (తోయ+ధి= జలధి= నీటికి స్థావరం); నీచేతన్‌+పీతంబు+అగుడున్‌= నీ చేత 
త్రాగబడిన వెంటనే; కడంగి= పూని; భీమ+అసుర, సంఘాతంబున్‌= భయంకరమైన రాక్షసుల బృందాన్ని; తద్‌+క్షణంబు+అ= 
ఆ క్షణమందే; దివ్య శస్త పటు ఘాతములన్‌= దేవతామహిమ కల ఆయుధాలయొక్క బలమైన దెబ్బలచేత; నిపాతింతుము= 
పడగొట్టగలం. 


తాత్సర్యం: ఆ సము([ద్రజలం నీచేత పానం చేయబడిన వెన్వెంటనే, ఆ క్షణమందే, మేము ఆ భయంకరులైన 
రాక్షసుల సముదాయాన్ని దివ్యమహిమ కల ఆయుధాలను ప్రయోగించి పడగొట్టగలం.” 


అగస్తుండు సము ద్రోదకంబు పానంబు సేయుట (సం. 3-103-1) 
వ. అనిన నగస్త్యుం 'డట్ల చేయుదు' నని యమరవరుల కెల్ల సంతోషంబుగా నప్పుడు. 37 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అగస్తుండు= అగస్త్యుడు; అట్టు+అ, చేయుదును+అని= ఆ రీతిగానే చేస్తాను అని; 
అమరవరులకు+ఎల్ల= దేవతాక్రేష్ణులకు అందరకు; సంతోషంబుగాన్‌= సంతోషం కలిగేటట్టు; అప్పుడు= ఆ సమయాన. 


తాత్పర్యం: అని దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు “అట్లాగే చేస్తాను” అని దేవతల కందరికీ సంతోషం కలిగేటట్లుగా 
థి se = c3 
అప్పుడు. 


సీ. రంగదుత్తుంగ తరంగ హస్తంబుల । నాడెడునది వోలె, నతుల వేగ 
వాతావధూతమై వజలెడునది వోలె | బర్వత కందరోపాంత తతుల. 
దొడరెడునదివోలె, ధ్రువఫేనవితతుల । నగియెడునది వోలె, నాగనక్ర 
మకరకుల క్షుభ్యమాణమై తద్దాధ | కోపనియది వోలె, నుచ్చ భీమ 


ఆ. నినద మగుచు నున్న నీరధి యొద్దకు | నమరగణముతో మహామునీంద్ర 
గరుడ ఖచర సిద్ద గంధర్వ పన్నగ | యక్షగణముతోడ నరుగుదెంచి. 38 


ప్రతిపదార్థం: రంగత్‌+ఉత్తుంగ తరంగ హస్తంబులన్‌= (ప్రకాశిస్తున్న ఎత్తైన కెరటాల చేతులతో; ఆడెడు+అది+పోలెన్‌= 
నాట్యం చేసేదానివలె; అతుల వేగ వాత+అవధూతము+ఐ= సాటిలేని వేగంతో వీచే గాలిచేత త్రోసివేయబడిందై; వజలెడు+అది+ 
పోలెన్‌= ఒప్పుతున్నదానివలె; పర్వత కందర+ఉపాంతతతులన్‌= కొండ గుహల సమీపాల్లో; తొడరెడు+అది+పోలె= తొట్రుపాటు 
పడెటటువంటి; దానివలె; (ధ్రువ, ఫేన వితతులన్‌= ఎడతెగని లేదా స్థిరంగా ఉన్న నురుగుల సముదాయాల వలన; 
నగియెడు+అది+పోలె= నవ్వే దానివలె; నాగ, న(క్ర, మకర, కుల క్షుభ్యమాణము+ఐ= పాములు, జలచరాలు, మొసళ్ళు 
మొదలైన వాటిచేత కల్లోలపరచబడినదై; తద్‌+బాధకు= ఆవిధంగా కుదుపటం వలన ఏర్పడిన నొప్పికి; ఓపని+అది+పోలెన్‌= 
ఓర్చుకొనలేనిదానివలె; ఉచ్చ భీమ నినదము= హెచ్చుగాను, భయంకరంగాను, ధ్వనిస్తున్న; నీరధియొద్దకున్‌= సముద్రం దరికి; 
అమర గణముతో= దేవతల సమూహంతో; మహత్‌+ముని+ఇం|ద్ర గరుడ, ఖచర, సిద్ద గంధర్వ, పన్నగ, యక్షగణము తోడన్‌= 
గొప్ప మహర్షులు, గరుడులు, ఆకాశసంచారులు, సిద్దులు, గంధర్వులు, ఉరగులు, యక్షుల సమూహాలతో; అరుగుదెంచి= వచ్చి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 365 


తాత్పర్యం: ప్రకాశించే ఎత్తెన కెరటాల చేతులతో నాట్యంచేసేదానివలె, మిక్కిలి వేగమైన యుంరమూమారుతంచేత 
తోయబడిన దానివలె, పర్వత గుహల మధ్య ఉరికే దానివలె, స్థిరంగాఉన్న నురుగుల సముదాయంతో నవ్వుతున్న 
దానివలె, పాములు, జలచరాలు, మొసళ్ళు మొదలైన వాటిచేత కదిపి కుదపబడుతున్నదై, ఆ బాధకు తాళలేనిదానివలె 
హెచ్చుగా భయంకరంగా ధ్వనిచేస్తున్న సముద్రం దగ్గరికి అగస్త్య మహర్షి గరుడులు, ఆకాశచారులు, సిద్దులు, 
ఉరగులు, గంధర్వులు, యక్షులు మొదలైన దేవతాజాతులతో కలిసి వచ్చాడు. 


విశేషం: అలం: రూపకానుప్రాణితమైన ఉపమ. కెరటాలు= ఉపమేయం, హస్తాలు= ఉపమానం. నురుగు తెలుపు. నవ్వు 

తెలుపు. నాగన(క మకరకులక్షుభ్యమాణము - ఆ బాధను ఓర్చుకొనలేనట్టున్నది అనటంవలన కాని దానిని కారణంగా 
త్తి 

వర్లించటమైంది. ఇక్కడ హేతూట్రేక్ష అలంకారం. 


ఉ. అందట జూచుచుండ(గ మహాబ్దిజలంబుల. ద్రావె విష్టపా 

నందకరుం డగస్తు( డఘనాశను(; డట్లు పయోధి రిక్త మై 

నం దిమి కూర్మ కర్కటక నక్ర భుజంగచయంబుతో భయం 

బందుచు( గాలకేయులు బయల్పడి తోంచిరి దానిలోపలన్‌. 39 
ప్రతిపదార్థం: విష్టప+ఆనందకరుండు= లోకాలకు ఆనందం కలుగ చేసేవాడు; అఘ నాశనుండు= పాపాలను పోగొట్టేవాడు; 
అగస్త్యుడు; అందటున్‌= దేవతలందరున్నూ; చూచుచు+ఉండంగన్‌= చూస్తుండగా; మహా+అద్ది జలంబులన్‌= గొప్ప 
సముద్రంలోని నీళ్లను (అప్‌+ధి= జలధి); (త్రావెన్‌= (త్రాగాడు; అట్టు= ఆ రీతిగా; పయోధి= పయస్‌+ధి= జలధి (సముద్రం); 
రిక్రము+ఐనన్‌= వట్టిపోగా; తిమి, కూర్మ, కర్కటక, నక్ర, భుజంగ, చయంబుతోత్‌= పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు ఎండ్రకాయలు; 
మొసళ్ళు, పాములు మొదలైన వాటితో పాటు; కాలకేయులు= కాలకేయులు అనే ఆ రాక్షసులు; భయంబు+అందుచున్‌= 
భయపడుతూ; దాని లోపలన్‌= ఆ సముద్రంలోపల; బయల్పడి= బయటపడి; తోంచిరి= కన్పించారు. 


తాత్పర్యం: జగత్తులకు సంతోషాన్ని కలిగించేవాడున్నూ, పాపాలను నాశనం చేసేవాడున్నూ అయిన అగస్త్యమహర్షి 
అక్కడ చేరిన దేవతలంతా చూస్తుండగానే ఆ మహాసముద్రజలాలను త్రాగాడు. అంతట తిమింగలాలు, 
ఎం(డ్రకాయలు, మొసళ్ళు, తాబేళ్లు పాములు మొదలైన వాటితోపాటు కాలకేయులు అనబడే రాక్షసులు భయపడుతూ 
బయటపడి కన్పించారు. 


విశేషం: రిక్తమైనన్‌+తిమి= రిక్రమైనందిమి. ఇది ద్రుత సంధి. నన్నయభట్టు దీనిని ఈ పద్యంలో ప్రాస ఘటితంగా 
ప్రయోగించాడు. 

వ. అంత. 40 
తాత్సర్యం: అటు పిమ్మట. 


క. గీర్వాణప్రభు6 డాదిగ । గీర్వాణగణంబు గాలకేయులతోడన్‌ 
గర్వించి రణము సేసి ర | ఖర్వపరాక్రములు గడిమి( గడు నుద్దతులై, 41 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గీర్వాణ, ప్రభుండు+ఆదిగన్‌= దేవేంద్రుడు మొదలైన; గీర్వాణ గణంబు= వేల్పుల సమూహం; కాలకేయుల 
తోడన్‌= కాలకేయులు అనబడే రక్కసులతో; అఖర్వ, పరాక్రములు= మొక్కవోని శౌర్యం కలవారు; కడిమిన్‌= ఆధిక్యంతో; 
కడు+ఉద్దతులు+ఐ= మిక్కిలి విజృంభించినవారై; గర్వించి= గర్వం కలిగి; రణము+చేసిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: దేవేంద్రుడు మొదలైన దేవతలు కాలకేయులతో మొక్కవోని పరా(క్రమంతో విజృంభించి గర్వంతో 
యుద్దాన్ని చేశారు. 


క. అనిమిషదివ్యాయుధహతి । నని గొందటు వడిరి, గొంద అధికవిభీతిం 
జని పాతాళము. జొచ్చిరి । దనుజులు దైత్యులును వీర్యదర్పచ్యుతులై. 42 


ప్రతిపదార్థం: దనుజులు, దైత్యులును= వివిధ రాక్షసులు; కొందణు= కొంతమంది; అనిమిష దివ్య+ఆయుధ హతిన్‌= 
దేవతలయొక్క దివ్యమైన శస్త్రాల, అస్త్రాల తాకిడిచేత; అనిన్‌= యుద్దంలో; పడిరి= కూలిపోయారు; కొందణు= కొంతమంది; 
అధిక+విభీతిన్‌= మిక్కిలి భయంతో; వీర్య దర్భ చ్యుతులు+ఐ= బలాన్ని, అహంకారాన్ని వీడినవారై; పాతాళమున్‌= 
పాతాళలోకంలో; చొచ్చిరి= (ప్రవేశించారు. 


తాత్సర్యం: దేవతల అగ్ర శస్రాల తాకిడికి కొందరు రాక్షసులు యుద్దంలో కూలారు. కొందరు భయభ్రాంతులై 
పాతాళానికి పారిపోయారు. 


వ. ఇట్లు కాలకేయులందొట్టి యసురుల నెల్ల నిశ్శేషంబు(జేసి జగంబుల యుపద్రవం బుడిపిన, దేవత 
లగస్తుునిం గీర్తించి యిట్లనిరి. 43 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కాలకేయులన్‌+తొట్టి= కాలకేయులతో మొదలు పెట్టి; అసురులన్‌+ఎల్ల= రాక్షసులను 

అందరినీ; నిశేషంబున్‌+చేసి= శేషం లేకుండగా చేసి, అనగా నిర్మూలించి; జగంబుల= లోకాల యొక; ఉపద్రవంబు+ఉడిపినన్‌= 
2) శ్రి గ్ర cE 

కీడును మాపగా; దేవతలు= దేవతలు; అగస్తునిన్‌= అగస్త్యుడిని; కీర్తించి= పొగడి; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: ఈ విధంగా కాలకేయులతో మొదలుపెట్టి రాక్షసులందరినీ చంపి, లోకాలకు కలిగిన కీడును పోగొట్టగా 


దేవతలు అగస్త్యుడిని ప్రశంసించి, ఇట్టా అన్నారు. 
క. “'మునినాథ! నీ యనుగ్రహ । మున నుడిగెను బాధ నిఖిలభువనంబుల కి 
వ్వనధి( బయఃపూర్ణముంగా । నొనరింపుము; నీవ కాని యొరు లోప రిలన్‌. 44 


ప్రతిపదార్థం: మునినాథ!= బుషులకు అధినేతవైనవాడా!; నీ+అనుగ్రహమునన్‌= నీ దయచేత; నిఖిల భువనంబులకు= 
సమస్త లోకాలకు; బాధ= పరితాపం; ఉడిగెను= తొలగింది; ఈ+వనధిన్‌= ఈ సముద్రాన్ని; పయస్‌+పూర్లమున్‌+కాన్‌= 
నీటితో నిండినట్టిదిగా; ఒనరింపుము= చేయవలసింది; నీవు+అ కాని= నీవేతప్ప; ఇలన్‌= భూమిపై; ఒరులు= ఇతరులు; 
ఓపరు= ఈ పనిని చేయలేరు; 


తాత్పర్యం: 'బుషులకు అధినేతవైన అగస్వుడా! నీ దయచేత సమస్తలోకాలకు బాధ తొలగిపోయింది. ఇక ఈ 
సముద్రాన్ని తిరిగి నీటితో నింపవలసింది. ఈ పనిని వృథివిలో నీవు తప్ప మరి ఎవ్వరూ చేయలేరు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 367 
వ. ఇది యనేక సత్తాశ్రయంబు గావున రిక్తంబై యుండ దగి దనిన నగస్త్యుం డిట్లనియె. 45 


ప్రతిపదార్థం: ఇది= ఈ సముద్రం; అనేక+సత్త్య+ఆశ్రయంబు= పెక్కు జంతువులకు నెలవైనది; కావున= కాబట్టి; రిక్తంబు+ఐ= 
శూన్యమైనదై; ఉండన్‌+తగదు= ఉండరాదు; అనినన్‌= అని చెప్పగా; అగస్తుండు= అగస్త్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఈ సముద్రం అనేక జీవరాసులకు నిలయం కాబట్టి నీరు లేకుండా శూన్యంగా ఉండరాదు'- అని 
దేవతలు అర్థించగా, వారితో అగస్తుడు ఈ విధంగా బదులు పలికాడు. 


సీ. “మున్నజిీర్ణం బయ్యె మున్నీటి నీరు నా । కడుపున; నే నింక బడయనేర 
జలరాశి నిండంగ జల మొండు' నావుడు | నమరులు మునులును గమలగర్గు( 
గానంగ( జని దేవ! మీనాకరం బేమి । తెజింగున నిండు? మా కెటుయగ జెపుమ! 
యని విన్నపంబు సేసిన బెద్దప్రొద్దు చిం । తించి వారలకు విరించి యనియె 


ఆ. “'వనధి. బెద్దకాలమున భగీరథుం డను । వాండు నించు. గాని వసుధ నొరులు 
పూని దీని నింపంగా నోపి రనవుడు | నమరవరులు మునులు నరిగి రనిన. 46 


ప్రతిపదార్థం: మున్ను+అ= మునుపే; నా కడుపునన్‌= నా పొట్టలో; మున్నీటి నీరు= సముద్రజలం; జీర్షంబు+అయ్యె= 
అరిగిపోయింది; జలరాశి, నిండంగన్‌, జలము+ఒండు= సముద్రాన్ని నింపేందుకు వేరు నీరు; ఏను+ఇంకన్‌+పడయనేరన్‌= 
నేనింక పొందలేను; నావుడు= అని చెప్పగా; అమరులు= దేవతలు; మునులును= బుషులు; కమలగర్భున్‌= (బ్రహ్మదేవుడిని; 
కానంగన్‌+చని= చూచేందుకై వెళ్లి; దేవ!= భగవంతుడా!; మీన+ఆకరంబు= చేపలకు ఉనికి పట్టయినది- సము[ద్రం; ఏ+ తెజం 
గున= ఏ రీతిగా; నిండు?= నీటితో పూర్ణ్లమౌతుంది?; మాకు+ఎణు(గన్‌+చెపుము+అ= మాకు తెలియ చేయుమా; అని= 
అని; విన్నపంబు+చేసినన్‌= ప్రార్థించగా; పెద్ద+ప్రొద్దు= చాలసేపు; చింతించి= యోచించి; విరించి= (బ్రహ్మదేవుడు; వారలకున్‌= 
వారికి- అనగా ఆ దేవతలకు; అనియె= చెప్పాడు; వనధిన్‌= సముద్రాన్ని; పెద్ద+కాలమునన్‌= చాలాకాలం పిదప; 
భగీరథు(డు+అనువా(డు= భగీరథుడు అనే పేరు కలవాడు; నించున్‌= నింపుతాడు; కాని= కాని; వసుధన్‌= భూమియందు; 
ఒరులు= ఇతరులు; పూని= కడగి; దీనిన్‌= ఈ సముద్రాన్ని; నింపంగాన్‌+ఓపరు= నింపలేరు; అనవుడున్‌= అని చెప్పగా; 
అమర+వరులు= దేవతల నాయకులు; మునులు= బుషులు; అరిగిరి= వెళ్ళారు; అనినన్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: 'నా పొట్టలో సముద్రజలం మునుపే అరిగిపోయింది. తిరిగి సముద్రాన్ని నింపేంత నీరు నేను 
పొందలేను' అని అగస్త్యమహర్షి చెప్పాడు. అంత దేవతలు, మునులు (బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి 'దేవా! సముద్రాన్ని 
నీటితో నింపే మార్గ మేమిటో మాకు తెలియజేయ ప్రార్థన" అని వేడుకోగా, అతడు చాలాసేపు ఆలోచించి, 
“చాలాకాలం గడిచిన పిమ్మట భగీరథు డనేవాడు సముద్రాన్ని నీటితో నింపగలడు. ఇతరులు మరి ఎవ్వరూ ఆ 
పనిని చేయలేరు” అని చెప్పాడు. అంత దేవతలు, మునులు, బ్రహ్మదేవుడిని వీడ్కొని వెళ్లిపోయారు- అని చెప్పగా. 


క. “వనరాశి యేమి కారణ । మున నెట్లు భగీరథుండు భూరిజలౌఘం 
బున నించె? దీని జెప్పుమి । యని యడిగిన ధర్మజునకు నమ్ముని సెప్పెన్‌. 47 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనరాశి= సముద్రం; ఏమి, కారణమునన్‌= ఏ కారణాన; ఎట్టు= ఏ విధంగా; భగీరథుండు= భగీరథుడు; భూరి 
జల+ఓఘంబునన్‌= విస్తారమైన నీటి సమూహంచేత; నించెన్‌= నింపాడు; దీనిన్‌+చెప్పము+అ= దీనిని గురించి చెప్పవలసింది; 
అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; ఆ+ముని= ఆ ముని; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: 'సముద్రాన్ని ఏ కారణాన, ఏ విధంగా భగీరథుడు పెనునీటివెల్లువచే నింపగలిగాడు? ఈ విషయాన్ని 
విస్తరించి చెప్పవలసింది'- అని అడుగగా ధర్మరాజుకు ఆ మునివరేణ్యుడైన రోమశుడు ఇట్టా చెప్పాడు. 


భగీరథుండు జలముచే సముద్రము నించుట (సం. 3-104-6) 


వ. తొల్లి యిక్ష్వాకు వంశంబున సగరుం డనురాజు హైహయుల నిర్ణించి నిఖిల మహీరాజ్యంబు సేయుచు 
నపుత్రకుండై వైదర్ణియు శైబ్యయు నను నిద్దజు భార్యలతోడం గైలాసంబున కరిగి, యందు. 48 


ప్రతిపదార్థం: తాల్లి= పూర్వకాలంలో; ఇక్ష్వాకు వంశంబునన్‌= ఇక్ష్వాకు రాజుల వంశంలో; సగరుండు+అను రాజు= సగరుడు 
అనే ప్రభువు; హైహయులన్‌= హైహయులు అనే రాజులను; నిర్జించి= జయించి; నిఖిల మహీ రాజ్యంబు+చేయుచున్‌= 
సమస్తమైన భూమిని ఏలుకొంటూ; అపుత్రకుండు+ఐ= కొడుకులు లేనివాడై; వైదర్శియు, శైబ్యయున్‌= వైదర్భి మరియు శైబ్య; 
అను+ఇద్దరు భార్యల తోడన్‌= అనే ఇద్దరు భార్యలతో; కైలాసంబునకు+అరిగి= కైలాసానికి వెళ్లి; అందు= అక్కడ. 


తాత్పర్యం: పూర్వకాలంలో ఇక్ష్యాకురాజుల వంశంలోనివాడైన సగరుడనే రాజు హైహయులను జయించి సమస్త 
భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. అందుచేత సగరుడు తన భార్యలైన వైదర్భితో, 
శైబ్యతో కైలాసానికి వెళ్లి అక్కడ. 


విశేషం: ప్రథమపత్ని విదర్భరాజపుత్రిక- అమె పేరు కేశిని అనీ; ద్వితీయపత్ని అరిష్టనేమి పుత్రిక- ఆమె పేరు 'సుమతి' 
అనీ రామాయణం బాలకాండలో వస్తుంది. 
క దక్షమఖక్షయకరు నిట । లాక్షజహుత భక్ష్యభక్షితానంగు విరూ 

పాక్షు మహోక్షధ్వజు6 బ్ర । త్యక్షము గావించె నుగ్రతపమున పేర్షిన్‌. 49 
ప్రతిపదార్థం: దక్ష, మఖ, క్షయ, కరున్‌= దక్షుడియొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేసిన వాడిని; నిటల+అక్ష జ, హుత, భక్ష్య, 
భక్షిత+అనంగున్‌= నుదుటి కంటిమంటలో వేల్చబడ్డ వంటకంగా భక్షించబడిన అనంగుడు కలవాడిని (నుదుటికంటిమంటచేత 
మన్మథుడిని దగ్ధం చేసిన శివుడిని- అని భావం); విరూప+అక్షున్‌= ముక్కంటిని; మహా+ఉక్ష, ధ్వజున్‌= గొప్ప వృషభాన్ని 
పతాకచిహ్నంగా కల శివుడిని; ఉగ్రతపమున పేర్మిన్‌= ఘోరమైన తపస్సుయొక్క ఆధిక్యంచేత; (ప్రత్యక్షము+కావించెన్‌= 
సాక్షాత్కరించేటట్లు చేశాడు. 


తాత్పర్యం: సగరుడు మిక్కిలి నిష్టతో తపస్సుచేసి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడున్నూ, మన్మథుడిని తన 
మూడవకంటిమంటచేత దహించినవాడున్నూ, మూడుకన్నులు కలవాడున్నూ, మహా వృషభాన్ని ధ్వజచిహ్నంగా 
కలవాడున్నూ అయిన పరమశివుడిని ప్రసన్నుడిని కావించి సాక్షాత్కరింపచేసికొన్నాడు. 
తే. హరుయడు వానికి. బ్రత్యక్షమయి వరంబు । వేడు మనవుడు( 'ద్రైెలోక్యవిభుండ! నాకు 

దయ యొనర్పుము సంతానదాని మనుచు । వేండెం బుత్తార్థియై కడువేడ్కతోడ. 50 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 369 


ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; వానికిన్‌= అతడికి (సగరుడికి); (ప్రత్యక్షము+అయి= సాక్షాత్కరించి; వరంబు= వరాన్ని; 
వేడుము+అనవుడున్‌= కోరుకొనుము అని చెప్పగా; త్రైలోక్య విభుండ!= మూడు లోకాలకు అధిపతివైనవాడా!; నాకు; దయన్‌= 
దయతో; సంతానదానము+ఒనర్పుము= సంతతిని అనుగ్రహించుము; అనుచున్‌= అంటూ; పు(త్ర+అర్థి+ఐ= కొడుకులను 
కోరుకొంటున్నవాడై; కడు= మిక్కిలి; వేడ్కతోడన్‌= కుతూహలంతో; వేండెన్‌= అర్థించాడు. 


తాత్పర్యం: పరమశివుడు సగరుడికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకొనుమని అడిగాడు. సగరుడు 'మూడులోకాలకు 
అధిపతి వైనవాడా! దయతో నాకు సంతానదానాన్ని అనుగ్రహించు'- అని పుత్రార్థియై శివుడిని వేడుకొన్నాడు. 


నిశేషం: “పుత్ర శబ్దాన్ని ద్విత్వతకారంతో (వాయడం నన్నయకాలంలో ఉండేది. నేడు పుత్రుడు” అని (వ్రాస్తున్నాం. (దీనిని 

భాషాశా(స్తవేత్తలు 'ధ్వనిపరిణామం' అంటారు.) 

వ. ఈశ్వరుండు వానికి వైదర్ణియం దజువదివేవురు గొడుకులును, శైబ్యయం దొక్క కొడుకుంగా వరం బిచ్చి, 
యయ్యటువదివేవురు నతిదర్పితులై యేకకాలంబున( గాలగోచరు లగుదు రనియు, నయ్యొక్క కొడుకు 
వంశకర్త యగుననియుం జెప్పి యదృశ్యుం డైన. 51 

ప్రతిపదార్థం: ఈశ్వరుండు= శివుడు; వానికిన్‌= అతడికి, ఆ సగరుడికి; వైదర్శి+అందు= విదర్భరాజు పుత్రికఅయిన 

రాణియందు; అరువది వేవురు= అరవయి వేలమంది కొడుకులును; శైబ్య+అందు= శైబ్య అనే రాణియందు; ఒక్క, 
కొడుకున్‌+కాన్‌= ఒక పుత్రుడు కలిగేటట్టు; వరంబు+ఇచ్చి= వరాన్ని ఇచ్చి; ఆ+అజువది వేవురున్‌= ఆ అరవై వేలమంది 
కొడుకులు; అతి దర్పితులు+ఐ= మిక్కిలి గర్వించిన వారై; ఏక కాలంబునన్‌= ఒకే సమయాన; కాల గోచరులు+అగుదురు+ 


అనియున్‌= మరణిస్తారు అనిన్నీ; ఆ+ఒక్క కొడుకు= ఆ ఒక పుత్రుడు; వంశ కర్త= వంశాన్ని పెంపొందించేవాడు; 
అగున్‌+అనియున్‌= కాగలడనిన్నీ; చెప్పి= చెప్పి; అదృష్యండు+ఐనన్‌= కనిపించనివాడు కాగా- అంటే మాయమై పోగా. 


తాత్సర్యం: ఈశ్వరుడు సగరుడికి వైదర్శియందు అరవై వేలమంది కొడుకులున్నూ, శైబ్యయందు ఒకకొడుకున్నూ 
కలిగేటట్టు వరమిచ్చాడు. ఆ అరవైవేలమంది కుమారులు మిగుల గర్వించి ఒకే సమయంలో మరణిస్తా రనిన్నీ, 
మిగిలిన ఆ ఒక్క పుత్రుడు వంశోద్ధారకుడు కాగలడనిన్నీ పరమశివుడు వచించి అంతర్జానం చెందాడు. 


క. కొడుకుల. బలువుర6 బడసియు6 । బడయనియట్టి దయి ధర్మపత్నులు6 దానుం 
గడు సంతసపడ కరిగెను | దడయక సగరుండు మగుడి తన పురమునకున్‌. 52 


ప్రతిపదార్థం: కొడుకులన్‌= పుత్రులను; పలువురన్‌= పెక్కుమందిని; పడసియున్‌= పొందికూడా; పడయని+అట్టిది+అయి= 
పొందని రీతిగానే అయి; సగరుండు= సగరుడు; ధర్మపత్నులున్‌= సహధర్మ చారిణులైన భార్యలూ; తానున్‌= తానున్నూ; 
కడు= మిక్కిలి; సంతసపడక= సంతోషించక; తడయక= ఆలస్యం చేయక; మగుడి= తిరిగి; తన+పురమునకున్‌= తన 
పట్టణానికి; అరిగెను= వెళ్ళాడు. 


తాత్సర్యం: సగరుడు పెక్కుమంది కొడుకులను (పరమేశ్వరుడి వరంవల్ల) పొందినా, పొందనివాడివలె తాను, తన 
ధర్మపత్నులు సంతోషపడక వెంటనే. తన పురానికి మరలిపోయాడు. 


వ. అంత. గొంతకాలంబునకు నయ్యిద్దరు గర్భిణులైన నందు వైదర్దికి నొక్కి యలాబూ ఫలంబును, శైబ్యకు 
నసమంజసుండను కొడుకునుం బుట్టిన. 53 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అంతన్‌= అటు పిమ్మట; కొంత కాలంబునకున్‌= కొంత సమయం గడిచిన పిమ్మట; ఆ+ఇద్దరు= ఆ 
ఇరువురు అనగా వైదర్భియు, శైబ్యయు; గర్భిణులు+ఐనన్‌= కడుపుతో ఉండగా; అందు= వారిలో; వైదర్శికిన్‌= విదర్భ 
రాజతనయకు; ఒక్క= ఒక; అలాబూ ఫలంబును= సొరకాయయున్నూ; శైబ్యకున్‌= శైబ్య అనే రాణికి; అసమంజసుండు+అను= 
అసమంజసుడు అనే పేరు కల; కొడుకునున్‌= పుత్రుడున్నూ; పుట్టినన్‌= కలిగిన. 


తాత్సర్యం: అటు పిమ్మట కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇద్దరు రాణులు గర్భాలు ధరించారు. వైదర్శికి ఒక 
సొరకాయ, శైబ్యకు అసమంజసుడు అనే ఒక కొడుకు ఉద్భవించగా. 


ఆ. 'వరదు(దైన యీశువరమున నిది యొక్క ,। వదరు పుట్టె; నెట్టివరమొ!' యనుచు 
దాని బాఅవైవ€ దా రున్న నాకాశ । వాణి యిట్టు లనియె వసుమతీశ! 54 


ప్రతిపదార్థం: వరదు(డు+ఐన= వరాలను ఇచ్చేటటువంటి వాడైన; -ఈశు+వరమునన్‌= ఈశ్వరుడియొక్క వరంవలన; ఇది= 
ఇది; ఒక్క= ఒక; వదరు= సొరకాయ; పుట్టెన్‌= పుట్టింది; ఎట్టి వరమొ+అనుచు= ఎటువంటి వరమో అంటూ; దానిన్‌= ఆ 
సొరకాయను; పాజవైవన్‌= పారవేసేందుకు; తారు+ఉన్నన్‌= తాము ఆలోచిస్తుండగా; ఆకాశవాణి= ఆకాశంనుండి వినిపించే 
పలుకు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా తెలిపింది; వసుమతీ+ఈశ!= ఓ ధరణీపతీ (ఓ రాజా)! (ఈ సంబోధన 
తరువాతిపద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: శివుడు కోరిన కోరికలు ఈడేర్చునటువంటి వరదుడు. కాని, అట్టి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన ఇదేమి 
చిత్రమో!; ఒక సొరకాయ పుట్టింది'- అని అనుకొంటూ వారు దానిని అవతల పారవేసేందుకు ఉద్యుక్తులు కాగా, 
ఆకాశవాణి వారితో ఇట్టా పలికింది. 


తే. సాహసం బిట్టు సేయంగ. జనునె? దీని । బీజములు ఘృతఘటముల౦ బెట్టి రక్ష 
సేయు; మటువదివేవు రూర్జితులు సుతు లు । మేశు వరమున బుట్టుదు రిందు నీకు. 55 


ప్రతిపదార్థం: సాహసంబు+ఇట్టు= సాహసం ఈవిధంగా; చేయంగన్‌+చనునె= చేయటం తగునా?; దీని బీజములు= ఈ 
(సొరకాయ) విత్తనాలు; ఘృత ఘటములన్‌+పెట్టి= నేతికుండలలో ఉంచి; రక్ష+చేయుము= రక్షించవలసింది (కాపాడుము); 
అజువది వేవురు= అరవై వేలమంది; ఊర్చితులు= దృఢకాయులు, బలవంతులు; సుతులు= కొడుకులు; ఉమా+-ఈశు, 
వరమునన్‌= పార్వతీపతి అయిన శివుడివరంవలన; ఇందు= ఈ సొరకాయనుండి, నీకు పుట్టెదరు= నీకు ఉద్భవిస్తారు. 


తాత్సర్యం: ఓ మహారాజా! తొందరపడి ఈ సొరకాయను అవతల పారవేసే తెగువకు పూనుకోవద్దు. దీని 
విత్తనాలను నేతి కుండలలో పెట్టి కాపాడుము. దీనినుండి అరవైవేలమంది బలవంతులైన కుమారులు పార్వతీపతి 
అను[గ్రహంవలన నీకు జన్మిస్తారు. 


వ. _ అనినం దద్వచనానురూపంబు సేసి రక్షించుచున్న రెన్నెలలకు. 56 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; తద్‌+వచన+అనురూపంబు+చేసి= ఆ (ఆకాశవాణి) చెప్పిన మాటల (ప్రకారంగానే; 
రక్షించుచు+ఉన్నన్‌= కాపాడుతుండగా; రెన్నెలలకు= రెండునెలలకు. 


తాత్సర్యం: అని ఆకాశవాణి చెప్పగా, అట్టే చేసిన రెండునెలల తరువాత. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 371 


క. సుతషష్టి సహస్రక ము । ద్లతమై వర్ణిల్లి గగనగతి( బబిచి శత 

క్రతులోకము( దొట్టి మదో । ద్దతి( జేసి సమస్తలోకతతులకు బాధల్‌. 57 
ప్రతిపదార్థం: సుత, షష్టి, సహ(స్రకము= అరవై వేలమంది కొడుకుల సమూహం; ఉద్గతము+ఐ= పుట్టి; వర్ణిల్లి= పెంపొంది; 
గగనగతిన్‌+పబిచి= ఆకాశ మార్గంలో విహరించి; శతక్రతు లోకమున్‌+తొట్టి= (నూరు యజ్ఞాలు చేసిన) దేవేంద్రుడిలోకం 
మొదలుకొని; సమస్త లోకతతులకున్‌= అన్ని భువనాలకు; బాధల్‌= కష్టాలు; మద+జఉద్దతిన్‌+చేసెన్‌= గర్వాతిరేకంచేత 
కలిగించింది. 


తాత్సర్యం: అరవై వేలమంది కొడుకులు పుట్టి పెరిగారు. వారు ఆకాశంలో విహరిస్తూ దేవేంద్రుడిలోకంతో పాటు 
అన్నిలోకాలకు గర్వంతో పెక్కు బాధలు కలిగించ సాగారు. 


క. సగరసుతు లట్లు జగముల । కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్వ 

న్నగవరు లరిగిరి నాలుగు | మొగములు గల వేల్పుకడకు మునిసంఘముతోన్‌. 58 
ప్రతిపదార్థం: సగరసుతులు= సగరుడికొడుకులు; అట్టు= ఆవిధంగా; జగములకు= లోకాలకు; ఒగి=వరుసగా; బాధలు+ 
చేయుచున్నన్‌= కష్టాలు పెడుతుండగా; ఓడి= భీతినొంది; మరుత్‌+పన్నగవరులు= దేవతలలో, పన్నగులలో (శ్రేష్ణలు; 
నాలుగు, మొగములు+కల, వేల్పు కడకున్‌= బ్రహ్మదేవుడి దగ్గరకు; ముని+సంఘముతోన్‌= బుషుల సముదాయంతోపాటు; 
అరిగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: సగరుడి కుమారులు ఆ విధంగా సమస్తలోకాలకు కీడు కల్పించటంచేత, దేవతలలో, పన్నగులలో 
(శ్రేష్టులైన నాయకులు బుషీశ్వరులతోపాటు బ్రహ్మదేవుడివద్దకు వెళ్ళారు. 
ఆ. వారిజాసనుండు వారల వచ్చిన । విధ మెటింగి 'మీకు వెజన నేల? 

సగరసుతులు దగ్గు లగుదురు; దర్పితు । లైనవారి పేర్మి యధ్రువంబు.' 59 
ప్రతిపదార్థం: వారిజ+ఆసనుండు= పద్మం ఆసనంగా కలవాడైన (బ్రహ్మదేవుడు; వారల వచ్చిన విధము= వారి రాకకు గల 
కారణం; ఎజీంగి= తెలిసికొని; మీకు వెజవన్‌+ఏల= మీరు భయపడటం ఎందుకు?; సగర సుతులు= సగరుడి పుత్రులు; 


దగ్దులు= తగులబడునట్టివారు; అగుదురు= అవుతారు; దర్పితులు+ఐన= వారి పేర్మి= గర్వం చెందినవారి గొప్పతనం; 
న+(ధువంబు= (ధ్రువమైనది కాదు (అశాశ్వతమైనది). 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు వారి రాకకు గల కారణం తెలిసికొని 'మీరు భయపడే అవసరం లేదు. సగరుడి 
కొడుకులు తగులబడి పోగలరు. గర్వం చెందినవారి ఆధిక్యం ఎంతో కాలం నిలవదు”. 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అని కమలసంభవుం డానతిచ్చిన నరిగి యమరవరు లాదిగా నఖిలలోకనివాసు లెల్ల సగరుసుత పరిక్షయం 
బపేక్షించి యుండునంత. 60 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; కమలసంభవుండు= పద్మమందు పుట్టిన (బ్రహ్మదేవుడు; ఆనతి+ఇచ్చినన్‌= ఆధికారికంగా 
చెప్పగా; అరిగి= వెళ్ళి; అమర వరులు+ఆదిగాన్‌= దేవతల నాయకులు మొదలైనవారితోపాటు; అఖిల లోక నివాసులు+ఎల్ల= 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


అన్ని భువనాలలో నివసించేవారు అందరూ; సగర సుత పరిక్షయంబు= సగరుడియొక్క కొడుకుల వినాశనం; అపేక్షించి= 
కోరి; ఉండునంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: అని బ్రహ్మదేవుడు దయతో వచించాడు. అంత దేవతల నాయకులు, వివిధలోకవాసులు మరలిపోయారు. 
వాళ్ళందరు తమలో తాము సగరుడి కొడుకుల వినాశనం కోరుకొంటూ ఉన్నారు. 


సీ,  అశ్వమేధంబు సేయంగ దీక్షితు( డయ్యె | సగరుండు; వాని యశ్వంబు సగర 
తనయులచే రక్షితంబై వసుంధర । యెల్ల గ్రుమ్మరి తోయహీన మైన 
జలధిలోపల నద్భశ్యం బైన( గానక । సగరున కెటి(గించి, సగరసుతులు 
జనకు శాసనమున( జని భూతలమునందు€ । దడయక రోసి పాతాళతలము 


ఆ. నందు రోయం గడ(గి యటువదివేవురు । నొక్క మొగిన గ్రొచ్చి రుదధిలోన 
జలధిపంకమగ్న సత్త్వముల్‌ నిశితకు । ద్దాలహతి విదారితములు గాంగ. 61 


ప్రతిపదార్థం: అశ్వమేధంబు+చేయంగన్‌= అశ్వమేధ యాగాన్ని చేసేందుకై; సగరుండు= సగరుడు; దీక్షితుండు+అయ్యెన్‌= 
నిష్టపూనిన వాడైనాడు; వాని+అశృంబు= ఆ సగరుడి గుర్రం - యాగాశ్వం; సగర, తనయులచేన్‌= సగరుడి కుమారులచేత; 
రక్షితంబు+ఐ= కాపాడబడినదై; వసుంధర+ఎల్లన్‌= భూమి అంతటినీ; క్రుమ్మరి= తిరిగి, తిరిగ; తోయ హీనము+ఐన= నీరు 
లేనటువంటిదైన; జలధి లోపలన్‌= సముద్రంలో; అదృశ్యంబు+ఐనన్‌= కనిపించకుండ పోవటంచేత; కానక= చూడక; 
సగరునకు+ఎటింగించి= సగరుడికి తెలిపి; సగర సుతులు= సగరుడి కొడుకులు; జనకు శాసనమునన్‌= తండ్రియొక్క 
ఆజ్ఞవలన; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్ళి; భూతలమునందున్‌= భూమి పై భాగమందు; రోసి= వెదకి; పాతాళ 
తలము నందున్‌= పాతాళ లోకంలో (భూమికి అడుగు భాగాన పాతాళం కలదని (ప్రాచీనమతం); రోయన్‌+కడ(గి= 
వెదికేందుకు పూనుకొని; అణువది వేవురున్‌= అరవై వేలమంది; ఒక్క మొగిన= ఒకేసారి; ఉదధిలోనన్‌= సముద్రంలో; జలధి, 
పంక మగ్న సత్త్యముల్‌= సముద్రమందలి బురదలో నిమగ్నమైన జంతువులు; నిశిత కుద్దాల హతిన్‌= వాడియైన గడ్డపారల 
తాకిడిచేత; విదారితములు కాంగన్‌= చీల్చబడి ముక్కలు అగునట్టుగా; గ్రొచ్చిరి= (త్రవ్వారు. 


తాత్సర్యం: సగరుడు అశ్వమేధయాగం చేసేందుకు దీక్ష వహించాడు. యాగాశ్యాన్ని సంరక్షించే బాధ్యతను సగరుడి 
కొడుకులు పూనారు. సగరుడి గుర్రం భూమండలమంతా తిరిగి, నీళ్ళు లేని కడలిలో అంతర్జానమయింది. ఆ 
విషయాన్ని సగరుడి కొడుకులు తండ్రికి తెలిపి, తండ్రి ఆజ్ఞమేరకు భూమినంతా వెదకి, అందరూ కలిసి ఒకేసారి 
పాతాళాన్ని (త్రవ్వసాగారు. వారు వాడిన వాడియెన గడ్డపారలచేత సముద్రపుబురదలోని జంతువుల దేహాలు తెగి 
ముక్కలు ముక్కలైనాయి. 
వ. ఇట్లు గ్రొచ్చి గ్రొచ్చి సగరసుతులు సముద్రపూర్వోత్తరదేశంబునం గపిలుం డను మహాముని యాశ్రమ 
సమీపంబునందు( దమగుట్జంబు( గని సంతోసిల్లి. 62 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (గ్రొచ్చి గ్రొచ్చి= తవ్వి తవ్వి; సగర సుతులు= సగరుడి కొడుకులు; సముద్ర పూర్వ+ఉత్తర 
దేశంబునన్‌= సముద్ర ప్రదేశంలో తూర్పు దిక్కుకు ఉత్తరదిశకు మధ్యగా అంటే ఈశాన్యంగా; కపిలుండు+అను= కపిలుడు 


అనబడే; మహాముని+ఆ(శమ, సమీపంబునందున్‌= మహర్షియొక్క ఆశ్రమానికి దగ్గరగా; తమ గుజ్జంబున్‌+కని= తమ 
గుర్రాన్ని చూచి; సంతోసిల్లి= సంతోషించి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 373 


తాత్సర్యం: ఈ విధంగా తవ్వి తవ్వి సముద్ర ప్రదేశంలోని ఈశాన్య దిశలో కపిలు డనే మహర్షి ఆ(శ్రమ సమీపాన 
తమ గుర్రాన్ని చూచి సంతోషించారు. 


ఆ. అశ్వమేధమునకు నర్షితంబైన యీ । యశ్వరాజు నిట్టు లపహరించి 
మ్రుచ్చు గొటక యీ సముద్రదేశంబున । నోట మెడంద లేక యున్నవాడు. 63 


ప్రతిపదార్థం: అశ్వమేధమునకున్‌= అశ్వమేధం అనే యజ్ఞానికి; అర్చితంబు+ఐన= ఆరాధించబడిన; ఈ+అశ్వరాజున్‌= ఈ 
గొప్ప గుర్రాన్ని; ఇట్టులు= ఈ రీతిగా; అపహరించి= దొంగిలించి; ముచ్చు, గొజక= దొంగదున్నపోతు (దొంగముని అనే 
అర్థంలో నిందావాచకం); ఈ సముద్ర, దేశంబునన్‌= ఈ కడలి ప్రాంతంలో; ఓటమి+ఎడద లేక= జంకు హృదయంలో 
లేకుండా; ఉన్నవా(డు= ఉన్నాడు. 


తాత్సర్యం: అశ్వమేధయాగంకొరకై అర్భించబడిన ఈ గుర్రాన్ని అపహరించి దున్నపోతు వంటి ఈ దొంగముని 
కడలిసీమలో హృదయంలో ఎటువంటి జంకుగొంకులు లేకుండా ఉన్నాడు. 


విశేషం: 'ముచ్చుగొబుకి- అనే పదం తెలుగు జాతీయంగా వాడబడింది. పదాల అర్జాలను బట్టిచూస్తే దొంగ అడవిదున్నపోతు 
అని తాత్సర్యం. దీన్ని లక్ష్యార్థంలో గ్రహించాలి. తెలుగులో దున్నపోతు, కారుపోతు, అడవిదున్న- అనే పదాలు నిందావాచకాలు. 
శిష్టవ్యావహారికంలో ఈ తిట్టు బాగా ప్రచారంలో ఉన్నాయి. నన్నయ వీటికి అనువుగా ఇక్కడ వాడాడు. సగరపుత్రులు 
కపిలమహర్షిపై కోపంతో ఆయనను మాటలతో అవమానించారు. దానికి ఆ మహర్షి కోపించి కంటిమంటతో ఆ రాకుమారులను 
బూడిదబుగ్గి చేశాడు. కపిల మహర్షి కోపాన్నికి కారణమైన ఆ బలమైన నిందార్థక పదబంధాన్ని తెలుగు జాతీయంగా 
ప్రయోగించాడు- నన్నయ. లక్ష్యార్థంలో అడవిదున్న స్వభావం వ్యంగ్యం. ఇక్కడ మునిస్వ భావాన్ని పేర్కొంటూ- “ఓట మెడంద 
లేక ఉన్నవాండు' - అని అన్నారు. 'ఓట మింత లేక యున్నవాండు' - అనే పాఠాంతరం కూడా ఉన్నది. తాను చేసిన పనికి 
ఎటువంటి (ప్రతిఫలం వస్తుందో తెలియక మదాంధబుద్ది కలవాడిని ఉద్దేశించి తెలుగువారు 'దున్నపోతా!' అని తిడతారు. 
ఇక్కడ కపిలుడు చేసింది దొంగతనమని సగరపుత్రు లనుకొంటున్నారు. దొంగిలించి కూడా, దొంగతనంగా తీసికొని కూడా, 
సగరపుత్రులు గుర్రాన్ని కనుగొన్న తరువాత కూడా అతడు ఉలుకుపలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. 
అట్లా కూర్చోవడం రాకుమారులకు మరీ కోపం తెప్పించింది. దొంగతనం చేసి బయటపడ్డానన్న భయం లేకుండా నిబ్బరంగా 
కూర్చుంటే ఎవణ్ణెనా తెలుగువాడు “దొంగ దున్నపోతు” అనే నిందార్థకంతో తిట్టటం సహజం. కపిలమహర్షి నిర్దోషి అని 
పఠితలకు తెలుసు. అందుకే సగరపుత్రులు కపిలుని కోపాగ్నికి ఆహుతులు కావటం వారికి సమంజసమనిపిస్తుంది. ఇది 
కళాన్యాయం. ఆ కార్యానికి తగిన కారణంగా ఈ నిందా ప్రయోగాన్ని నన్నయ వాడాడు. కొందరు పండితులు ఈ నిందార్థక 
పద ప్రయోగం జౌచిత్యవంతంగా లేదని భావిస్తారు. ఉ.వి. ఆం.మ.భా. సంశోధిత ముద్రణప్రతిలో “ముచ్చుగొజక” - అనే 
పాఠానికి 'ముచ్చుగొజుగి, 'ముచ్చుగోలు”, 'ముచ్చుదొంగి, ముచ్చుగాగి - అనే పాఠాంతరాలున్నాయి. ఇవన్నీ నిందార్థకాలే. 
సూర్యరాయాంధ్ర నిఘంటువులో 1ముచ్చుగోరి - అనే పాఠంతో ఈ పద్యం ఉదాహృతమైనది. 'ముచ్చు+కోరి= అంటే 
పెద్దదొంగ అని అర్థం. అదీ నిందార్థకమే. ముచ్చు - అంటే దొంగగా కనపడని దొంగ అని అర్థం. పెద్ద దొంగల ముఠా 
నాయకుడుగా జంకుగొంకులు లేకుండా (ముచ్చువలె కూర్చున్నాడే- అని భావం. దొంగముని- లేదా ముచ్చుముని- అని 
సగరపుత్రులనలేదు. కాని, లక్ష్యార్థ తాత్పర్యం అదే. అందువలన దొంగదున్నపోతులాగా ఉన్న ఈ దొంగ ముని అని సగర 
కుమారులు నిందించారని తాత్సర్యం ఏర్పడుతుంది. ఇది కపిలుడు వారిని బూడిద చేయటానికి తగిన తెలుగు తిట్టుపదంగా 
నన్నయ్య వాడాడు. (సంపా.) 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 
సగరసుతులు గపిలమహామునికోపాగ్నిచే భస్మమగుట (సం. 3-106-3) 


వ. అని పలికి కపిలుం బరిభవించిన నమ్మునివరు( డలిగి యనలశిఖలు దూల నతిఘోరదృష్టిం జూచిన నప్పుడు 
సగరసుతులందబటు భస్తంబైన. 64 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; కపిలున్‌+పరిభవించినన్‌= కపిల మహర్షిని అవమానించగా; ఆ+మునివరు(డు= ఆ 
బుషిశ్రేస్టడు; అలిగి= కోపించి; అనల శిఖలు= అగ్నిజ్వాలలు; తూలన్‌= చెలరేగగా; అతిఘోర దృష్టిన్‌+చూచినన్‌= మిక్కిలి 
భయంకరమైన చూపులతో చూడగా; అప్పుడు= ఆక్షణంలో; సగర సుతులు+అందబు= సగరుడి కొడుకులు అందరూ; 
భస్మంబు+ఐనన్‌= మండి బూడిద కాగా. 


తాత్సర్యం: అని కపిలమహర్షిని అవమానించగా, ఆ బుషివరేణ్యుడు ఆ(గహించి అగ్నిజ్వాలలు చెలరేగేటట్లు 
భయానకమైన చూపు (ప్రసరించాడు. అప్పుడు సగరుడి కొడుకులు అందరూ మండి మాడి బూడిద అయిపోయారు. 


క. వీరులగు సగరతనయుల । దారుణ దాహంబు( జూచి తదయక చని యం 
భోరుహగర్ణతనూజు(డు | నారదు6 డంతయును సగరునకు నెటింగించెన్‌. 65 


ప్రతిపదార్థం: వీరులు+అగు= పరా(క్రమం కలవారైన; సగర తనయుల= సగరుడి కొడుకులయొక్క; దారుణ, దాహంబున్‌= 
భయానకమైన దహనాన్ని; చూచి= చూచి; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్లి, అంభస్‌+రుహ గర్భ తనూజుండు= 
పద్మగర్భంనుండి పుట్టిన వాడి పుత్రుడు, అనగా (బ్రహ్మకొడుకైన వాడు; నారదు(డు= నారదుడనే ముని; అంతయును= 
సర్వమున్నూ; సగరునకున్‌+ఎటింగించెన్‌= సగరుడికి తెలిపాడు. 


తాత్పర్యం: పరాక్రమోపేతులైన సగరసుతులు కపిలుడి కోపాగ్నికి ఆహుతి అయిన సంగతి ఆలసించకుండా పోయి 
(బహ్మపుత్రుడైన నారదమహర్షి సగరుడికి తెలిపాడు. 


క దానివిని సగరు(డురు శో । కానలదందహ్యమాను. డయ్యును నయ్యో 
శానువచనంబు దలంచి ధ । రానాథుండు శోకభరపరావృత్తుండై. 66 


ప్రతిపదార్థం: దానిన్‌, విని= దానిని అనగా పుత్రమరణవార్తను ఆలకించి; సగరు(డు; ఉరుశోక+అనల, దందహ్యమాను(డు+ 
అయ్యునున్‌= మిక్కుటమైన దుఃఖమనే అగ్నిచేత మండించబడిన వాడు అయినప్పటికిన్నీ; ఆ+ఈశాను, వచనంబు= ఆ 
శివుడి మాట; తలంచి= సంస్కరించి; ధరా నాథుండు= భూ భర్త అయినసగరుడు; శోక భర పర+ఆవృత్తుండు+ఐ= 
దుఃఖభారాన్నుండి వెనుదిరిగినవాడై. 


తాత్పర్యం: పుత్రమరణవార్తను విని, సగరుడు మిక్కుటమైన శోకంచేత దహించబడినవాడైనా కూడా, అలనాటి 
పరమేశ్వరుడి వచనాలను జ్ఞప్తికి తెచ్చుకొని దుఃఖభారంనుండి వెనుదిరిగినవాడై. 


వ. అసమంజసపుత్తు నంశుమంతుం దనమనుమనిం జూచి, 'యయ్యా! నీయయ్య లటువదివేవురు నొక్కటం 
గపిలకోపానలకబళితశరీరు లయిరి; భవజ్జనకుం డతిక్రూరహృదయు(డై పారబాలకుల నకారణంబ 
వధియించి మహానదిలో వైచుచున్న నెటి(గి పౌరజనాక్రోశంబునం దనుక్రోశపరుందనై వాని విడిచితి. 67 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 375 


ప్రతిపదార్థం: అసమంజస పుత్రున్‌= అసమంజసుడి కొడుకును; అంశుమంతున్‌= అంశుమంతుడిని; తన మనుమనిన్‌+చూచి= 
తన మనుమడిని చూచి; అయ్యా!= నాయనా!; నీ+అయ్యలు= నీ తండ్రులు; అరువది వేవురు= అరవై వేలమంది; ఒక్కటన్‌= 
ఒక్కమారుగా; కపిల కోప+అనల కబళిత శరీరులు+అయిరి= కపిలుడియొక్క ఆగ్రహ మనే అగ్నిచేత (మింగబడిన శరీరాలు 
కలవారు అయినారు; భవత్‌+జనకుండు= నీ తండ్రి; అతి క్రూర హృదయుండు+ఐ= మిక్కిలి దయలేని మనస్సు కలవాడై; 
పౌర బాలకులన్‌= పురమందలి పసిబిడ్డలను; అకారణంబ= ఏ కారణమూ లేకుండగానే; వధియించి= చంపి; మహానదిలో= 
మహానదిలో; వైచుచున్నన్‌+ఎణి(గ= విసరి వేయటం తెలిసికొని; పౌర జన+ఆ(క్రోశంబునందు= పురజనులు పెట్టే మొరయందు; 
అను(క్రోశ పరుండను+ఐ= సానుభూతి కలవాడినై; వానిన్‌= అతడిని; విడిచితిన్‌= వదలిపెట్టాను. 


తాత్పర్యం: అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. సగరుడు తన మనుమడైన అంశుమంతుడిని చూచి 
'నాయనా! నీ తండ్రులు అరవైవేలమంది ఒక్కసారి కపిలమహర్షికోపానికి ఆహుతి అయిపోయారు. నీ తండ్రి 
అసమంజసుండు పౌరబాలకులను సంహరించి కలోరహృదయుడై నదిలో విసరివేస్తూ ఉండేవాడు. అందువలన 
పౌరుల ఆక్రోశాన్ని విని జాలిపడి నీ తండ్రిని విడిచివేశాను. 


క. కొడుకులకు వగవ; మును నా । కడంగిన హయమేధమఖము గడచనమికి నే 
గడు దుఃఖితుండ నయ్యెద6 | దదయక నీ విపుడు దీని. దలంగుము కడంకన్‌. 68 


ప్రతిపదార్థం: కొడుకులకు= పుత్రులకొరకు; వగవన్‌= దుఃఖించను; నా, కడంగిన= నేను పూనిన; హయమేధ మఖము= 
అశ్వమేధయాగం; కడచనమికిన్‌= పూర్తికాకుండ ఉండినందుకు; ఏన్‌= నేను; కడు= మిక్కిలి; దుఃఖితుండన్‌+అయ్యెదన్‌= 
పరితాపం చెందిన వాడిని అవుతున్నాను; తడయక= ఆలస్యం చేయక; నీవు+ఇపుడు= నీవు ఇప్పుడు; దీనిన్‌= ఈ దుఃఖాన్ని; 
కడ(కన్‌= పూనికతో; తలంగుము= తొలగించుము. 


తాత్సర్యం: నా కొడుకులు మరణించినందుకు నేను అంతగా దుఃఖించను, కాని నేను పూనికతో ఆరంభించిన 
అశ్వమేధయాగం పూర్తికాలేదని మిక్కిలి వెతచెందుతున్నాను. ఇప్పుడు నీవునా దుఃఖాన్ని తొలగించేందుకు వెంటనే 
పూనుకొనుము.” 


వ. అనిన నంశుమంతుం డాక్షణంబ చని సగరసుతఖాత ద్వారంబున సముద్రంబు సొచ్చి, యందు సూర్య 
సహస్రద్యుతియై వెలుంగుచున్న కపిలమహామునికి నమస్కరించి, నిజాగమనప్రయోజనం బెటింగించిన 
గపిలుండును వానికిం గరుణించి యాజ్ఞ్లీయంబైన యశ్వంబు నిచ్చి యిట్లనియె. 69 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అంశుమంతుండు= అంశుమంతుడు; ఆ క్షణంబు+అ, చని= అప్పటికప్పుడే 
బయలుదేరి వెళి; సగర సుత ఖాత ద్వారంబున= సగరుడి కొడుకుల చేత (త్రవ్వబడిన మార్గాన; సము(ద్రంబు+చొచ్చి= 
(3) Fas 
సముద్రాన్ని ప్రవేశించి; అందు= అచట; సూర్య సహస్ర ద్యుతి+ఐ= వేయి సూర్యుల కాంతి కలిగినవాడై; వెలుంగుచున్న= 
ప్రకాశిస్తున్న; కపిల మహామునికిన్‌= కపిలమహర్షికి; నమస్కరించి= వందనం చేసి; నిజ+ఆగమన ప్రయోజనంబు= తనరాకకు 
కల లక్ష్యం; ఎజీంగించినన్‌= తెలుపగా; కపిలుండును= కపిలమునియున్నూ; వానికిన్‌+కరుణించి= అతనియెడ దయ కలిగి; 
యాజ్జీయంబు+ఐన= యజ్ఞంకొరకు ఉద్దేశించబడిన; అశ్యృంబున్‌+ఇచ్చి= గుర్రాన్ని ఇచ్చి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని తాతగారు చెప్పగా, అంశుమంతుడు వెన్వెంటనే బయలుదేరి సగరుడి కొడుకులు (త్రవ్విన 
మార్గాన సముద్రాన్ని చేరి, అక్కడ వేయిసూర్యుల కాంతితో (ప్రకాశిస్తున్న కపిలమహర్షికి వందనంచేసి, తనరాకకు 
గల ఉద్దేశాన్ని తెలిపాడు. కపిల మహర్షి అంశుమంతుడియెడ దయ కలిగి యజ్ఞంకొరకు ఉద్దేశించబడిన గుర్రాన్ని 
ఇచ్చి ఈ విధంగా చెప్పాడు. 


క. “'ఘనభుజ! నీ కారణమున. । జనం గాంతురు పుణ్యగతికి సాగరులు; ముదం 
బున సగరునకును దొరకును | నొనర(గ సుతవంతులైన యుత్తముల గతుల్‌. 70 


ప్రతిపదార్థం: ఘనభుజ!= గొప్ప భుజాలు కలవాడా, అనగా పరాక్రమవంతుడా!; నీ, కారణమునన్‌= నీ హేతువుచేత అనగా 
నీ వలన; సాగరులు= సగరుడి పుత్రులు; పుణ్య గతికిన్‌= పుణ్యం వలన లభించే మార్గానికి; చనన్‌+కాంతురు= వెళ్ళగలరు; 
సుతవంతులు+ఐన= కొడుకులు ఉన్న; ఉత్తముల గతుల్‌= మంచివారు పొందే లోకాలు; ముదంబునన్‌= సంతోషంతో; 
సగరునకును= సగరుడికి కూడ; ఒనరంగ= శోభిల్లేటట్టు; దొరకును= లభిస్తాయి. 


తాత్సర్యం: 'పరాక్రమం గల ఓ అంశుమంతుడా! నీ మూలాన సగరుడి కొడుకులకు సద్గతులు లభిస్తాయి. 
సగరుడికి సుత సంతానవంతులకు లభించే పుణ్యలోకాలు సంతోషంతో సమకూరుతాయి. 


వ. మటియు నీచేతనుపనీతంబైన యీ యశ్వంబున నశ్వమేధంబు సేసి సగరుండు కృతార్జుండగు; నీ 
పొత్తుండైన భగీరథుచేత( దేరం బడియెడు గంగాజలౌఘంబులంజేసి సంసిక్తులై సగరసుతులు స్వర్గగతు 
లగుదురు; సముద్రంబు సంపూర్ణంబగు' ననిన నంశుమంతుండు సంతుష్టుండై కపిలప్రసాదంబున నశ్వంబు( 
దెచ్చి సగరున కిచ్చి కపిలువచనంబు నెటింగించిన, సగరుండును బుత్ర్తశోకంబుడిగి యశ్వమేధంబు సేసి, 
సముద్రుం దనకుయిత్తుంగాం గల్పించిన నది మొదలు సముద్రంబు సాగరంబు నా€ బరం౧; నిట్లు సగరుండు 


పెద్దకాలంబు రాజ్యంబు సేసి, నిజరాజ్యభారం బంశుమంతునందు సమర్పించి చనిన. 71 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; నీచేతన్‌+ ఉపనీతంబు+ఐన= నీచేత తేబడిన; ఈ+అశ్వంబునన్‌= ఈ గుర్రంతో; 
అశ్వమేధంబు+చేసి= అశ్వమేధం అనే యాగాన్ని చేసి; సగరుండు= సగరుడు; కృత+అర్భుండు+అగున్‌= ధన్యుడు కాగలడు; 
నీ, పౌత్రుండు+అగు= నీ మనుమడగు; భగీరథుచేతన్‌= భగీరథుడి చేత; తేరం బడియెడు= తేబడే; గంగా జల+ఓఘంబులన్‌+ 
చేసి= గంగా నది యొక్క నీటి వెల్లువల చేత; సంసిక్తులు+ఐ= తడుపబడిన వారై; సగరసుతులు= సగరుడి కొడుకులు; 
స్వర్గగతులు+అగుదురు= స్వర్గలోకానికి వెళ్లేవారవుతారు; సముద్రంబు= సము(ద్రం; సంపూర్షంబు+అగున్‌= నీటితో నిండినట్టిది 
కాగలదు; అనినన్‌= అని చెప్పగా; అంశుమంతుండు= అంశుమంతుడు; సంతుష్టుండు+ఐ= సంతోషించినవాడై; కపిల 
ప్రసాదంబునన్‌= కపిల మహర్షి అనుగ్రహం వలన; అశ్వంబున్‌+తెచ్చి= గుర్రాన్ని తోడ్కొని తెచ్చి; సగరునకు+ఇచ్చి= 
సగరుడికి సమర్పించి; కపిలు, వచనంబున్‌+ఎణింగించిన= కపిలుడి మాటలను తెలుపగా; సగరుండును= సగరుడున్నూ; 
పుత్ర శోకంబు+ఉడిగి= కొడుకుల మరణంవలన ఏర్పడిన దుఃఖాన్ని విడిచి; అశ్వమేధంబు+చేసి= అశ్వమేధయాగాన్ని చేసి; 
సముద్రున్‌= సము(ద్రుడిని; తనకున్‌= తనకు; పుత్రున్‌+కాన్‌= కొడుకుగా; కల్పించినన్‌= ఏర్పరచుకొనగా; అది మొదలు= 
అప్పటినుండి; సము(ద్రంబు= సముద్రం; సాగరంబు+నాన్‌+పరగాన్‌= “సాగరం” అని పిలువబడింది; ఇట్టు= ఈ విధంగా; 
సగరుండు= సగరుడు; పెద్దకాలంబు= చాలా కాలం; రాజ్యంబు+చేసి= ప్రభుత్వం నెరపి; నిజ రాజ్య భారంబు= తనదైన 
రాజ్యాన్ని పరిపాలించే బరువును; అంశుమంతునందు= అంశుమంతుడి పై; సమర్పించి= మోపి; చనినన్‌= వెళ్ళగా 
(వానప్రస్థాశ్రమానికై అడవికి పోగా). 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 377 


తాత్సర్యం: అంతమాత్రమే కాదు. నీచేత తేబడిన గుర్రంతో సగరుడు అశ్వమేధయాగం చేసి ధన్యుడు కాగలడు. 
నీ మనుమడు భగీరథుడు తెచ్చే గంగనీటివెల్లువచేత తడిసినవారై సగరుడి కొడుకులు స్వర్గలోకానికి పోగలరు. 
సముద్రం నీటితో మళ్ళీ నిండగలదు'- అని చెప్పగా, అంశుమంతుడు సంతోషించి, కపిలమహర్షి దయవలన 
లభించిన యాగాశ్వాన్ని సగరుడికి సమర్పించి, కపిలుడు చెప్పిన మాటలు నివేదించాడు. సగరుడుకూడ కొడుకుల 
మరణంచేత ఏర్పడిన దుఃఖాన్ని మరచి, అశ్వమేధయాగం చేసి, సము[ద్రుడిని తన పుత్రుడిగా స్వీకరించాడు. 
నాటినుండి సము[ద్రం 'సాగరం' అని పిలువబడసాగింది. ఈ విధంగా సగరుడు చాలకాలం ప్రజాపరిపాలన 
కొనసాగించి, చివరకు రాజ్య భారాన్ని అంశుమంతుడిపై మోపి, తాను వాన(ప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అడవికి 
వెళ్ళిపోయాడు. 


తే, తన పితామహునట్టుల ధరణి యేలి | యంశుమంతుండు నిజపుత్తు( డగు దిలీపు 
నందు రాజ్యభారము. బూన్లి యఖిల లోక । పూజితుండు దపోవనంబునకు. జనియె. 72 


ప్రతిపదార్థం: తన పితామహున్‌+అట్టుల= తన తాతగారి వలె; అంశుమంతుండు= అంశుమంతుడు; ధరణి+ఏలి= 
భూమిని పరిపాలించి; నిజ పుత్రుడు+అగు= తన కొడుకైన; దిలీపునందు= దిలీపుడిపై; రాజ్య భారమున్‌= (ప్రభుత్వం యొక్క 
బరువును; పూన్షి= మోపి; అఖిల, లోక, పూజితుండు= సమస్తలోకాలచేత ఆరాధించబడిన వాడు, (ఆ అంశుమంతుడు); 
తపో వనంబునకున్‌= (తపస్‌+వనంబునకున్‌)= తపస్సు చేసికొనే అడవికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అంశుమంతుడు కూడ, తన తాతగారి వలెనే ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించి, తన కొడుకైన 
దిలీపుడిపై ప్రభుత్వ భారాన్ని మోపి, సమస్త లోకాలచేత ఆరాధించబడిన తాను వాన(ప్రస్థాశ్రమం స్వీకరించి, తపస్సు 
చేసికొనేందుకు అడవికి వెళ్ళాడు. 


వ. దిలీపుండును దన పితామహులైన సాగరు లధోగతులు గాకుండ గంగావతరణంబునందు యత్నంబుసేసి 
యశక్తుందై. 73 


ప్రతిపదార్థం: దిలీపుండును= దిలీపు డనే మహారాజు సైతం; తన పితామహులు+ఐన= తన తాతలైన; సాగరులు= సగరుడి 
కొడుకులు; అధస్‌+గతులు= అధోగతులు= అధో లోకాలకు పోయేవారు; కాకుండ; గంగా+అవతరణంబునందున్‌= గంగ 
క్రిందికి దిగేటట్టు చేయటంలో, (గంగ భూమిపై అవతరించటంలో); యత్నంబు+చేసి= కృషి చేసి; అశక్తుండు+ఐ= శక్తి 


చాలనివాడై. 


తాత్సర్యం: దిలీపమహారాజు తన తాతగారైన సగరుడి కొడుకులు అధమలోకాలకు పోకుండ గంగను భూలోకానికి 
అవతరింపజేయటానికై కృషి చేశాడు. కాని, అతడి శక్తి అందుకు చాలలేదు. 


చ.  ప్రథితయశున్‌ సుతుం బడసె భారసహిష్ణు మహారథున్‌ భగీ 
రథు(డను చక్రవర్తి నపరాజితతేజు నిజాన్వవాయదు 
ప్పథవినివర్తకున్‌ సకలపార్టివజైత్రు మదోద్దతాసుహృ 
న్మథను సురాపగానయసమర్థ తపోగుణయుక్తు నుత్తమున్‌. 74 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రథిత యశున్‌= (ప్రసిద్దమైన కీర్తి కలవాడిని; భార సహిష్టున్‌= బరువును సహించేందుకు ఇష్టపడేవాడిని; 
మహారథున్‌= గొప్ప తేరుపై ఎక్కి పదకొండు వేలమంది విలుకాండ్రతో పరాక్రమంతో యుద్దం చేయగల వీరుడిని; 
భగీరథుండు+అను చక్రవర్తిన్‌= భగీరథుడు అనే పేరుగల రారాజును; నిజ+అన్వవాయ దుష్పథ వినివర్తకున్‌= తనయొక్క 
వంశాన్ని దుర్గతినుండి వెనక్కు మరలించ గలిగిన వాడిని; సకల పార్థివ జైతున్‌= అందరురాజులను జయించే వాడిని; 
మద+ఉద్దత+అసుహృత్‌+మథనున్‌= గర్వంచేత విజృంభించిన శత్రువులను నిర్జించేవాడిని; సుర+ఆపగా+అనయ సమర్థ 
తపస్‌+గుణ యుక్తున్‌= దేవలోకంలోని నదిని తీసికొని రావటానికి తగిన సామర్థ్యం గల తపస్సు అనెడి లక్షణంతో కూడిన 
వాడిని; ఉత్తమున్‌= మంచివాడిని; సుతున్‌= కొడుకును; అపరాజిత తేజు= అపజయ మెరుగని తేజస్సు కల వాడిని; పడసెన్‌= 
పొందాడు. 


తాత్సర్యం: ఆ దిలీపమహారాజు భగీరథు డనే కుమారుడిని పొందాడు. భగీరథుడు గొప్ప యశస్సును ఆర్టించినవాడు. 
ఎన్ని కష్టాలనైనా భరించేందుకు వెనకాడని చిత్తప్రవృత్తి కలవాడు. రథంపై అధివసించి పరాక్రమంతో వేలకొలది 
వీరులను ఎదిరించ గలిగిన మహావీరుడు, ఎందరో రాజులను సామంతులుగా చేసి రాజ్యం చేసిన చక్రవర్తి అపజయ 
మెరుగని తేజస్వి, తన వంశాన్ని దుర్గతినుండి కాపాడగల సమర్థుడు, సకల రాజులను జయించినవాడు, గర్వంతో 
విజృంభించే శత్రువుల ఉక్కడగించేటటువంటివాడు, దేవనదియైన గంగను భూమిపైకి తీసికొనిరాగల సామర్థ్యంతో 
కూడిన తపోమహిమ కలవాడు. ఉత్తముడు. 


వ. ఆ భగీరథు నపారభూభారధురంధరుం జేసి దిలీపుండు తపోవనంబున కరిగిన. 75 


ప్రతిపదార్థం: ఆ భగీరథున్‌= ఆ భగీరథుడిని; అపార భూ భార ధురంధరున్‌+చేసి= హద్దులేని అనగా అంతులేని భూరాజ్యం 
యొక్క బరువు మోయగలవాడినిగా - అనగా పరిపాలించేవాడినిగా చేసి; దిలీపుండు= దిలీపుడు; తపస్‌+వనంబునకు= 
తపోవనంబునకు= తపస్సు చేసికొనేందుకు అనువైన అడవికి; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: ఆ భగీరథుడిని సువిశాల రాజ్యభారాన్ని భరించే వాడినిగా చేసి, దిలీపుడు తపస్సు చేసికొనేందుకై వాన 
ప్రస్థాన్ని స్వీకరించి అడవికి వెళ్లిపోయాడు. 


తే.  కపిలుకోపాగ్ని( జేసి సాగరులు గ్రాగి । రనియు గతిం గానకున్నవా రనియు నెలి(గి, 
వారలకు హిత మొనరింప వగచి గంగ । దేరం గడె వీరుండు భగీరథుండు. 76 


ప్రతిపదార్థం: కపిలు, కోప+అగ్నిన్‌+చేసి= కపిల మహర్షి యొక్క కోపం అనే అగ్నిచేత; సాగరులు= సగరుడి కొడుకులు; 
క్రాగిరి= మండిపోయారు; అనియు= అనిన్నీ; గతిన్‌= ఉత్తమలోకాన్ని చేరేదారి; కానక+ఉన్నవారు= తెలియని స్థితిలో ఉన్నారు; 
అనియున్‌= అనిన్నీ; ఎటింగి= తెలిసికొని; వారలకు= ఆ సాగరులకు; హితము= మేలు; ఒనరింప= చేసేందుకు, చేయటానికి; 
వగచి= ఆలోచించి; వీరుండు= పరాక్రమం కలవాడు; భగీరథుండు= భగీరథుడు; గంగన్‌= గంగను; తేరన్‌= తెచ్చేందుకు, 
(తేవటానికి); కడరాౌన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: కపిలమహర్షి ఆగ్రహ మనే అగ్నికి సగరుడి కొడుకులు ఆహుతిఅయి, ఉత్తమ లోకాలకు పోలేకుండా 
ఉన్నట్లు తెలిసికొని, వారికి మేలు చేసేందుకు ఆలోచించి, భూలోకానికి గంగను దింపటానికై మహావీరుడైన 
భగీరథుడు పూనుకొన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 379 


వ. ఇట్లు భగీరథుండు గంగావతరణంబునందు. గృతనిశ్చయుండై యరిగి బహువిధాకార ధాతుమంతంబులైన 
యుత్తుంగశ్ళంగంబులను, జలభర వినవ్రు ప్రబల బలాహక వ్యూహ సంఛాదిత శ్యామాయమానంబులైన 
తుహినస్టలంబులను, సిద్ద విద్యాధరగంధర్వ గీర్వాణ మిథునసంసేవ్యమానంబులైన నానారత్న 
కందరంబులను, శుకపిక పారావత శుక్లాపాంగ సారంగ శతపత్ర పుత్ర ప్రియ దాత్యూహ వ్యూహ శబ్ద 
శబ్ద్బాయమానంబులై న తరువనరేఖలను, సింహ శరభ శార్భ్టూల శుండాల గోలాంగూల 
కోలాహలాన్వితంబులైన గుహా గహ్వరంబులనుం జేసి రమణీయ భయానకంబైన హిమవత్ప్సర్వతంబున.77 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భగీరథుండు= భగీరథుడు; గంగా+అవతరణంబునందున్‌= గంగను భూమిపై అవతరింప 
చేయటంలో; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిశ్చయం కలవాడై, (స్టిర నిర్ణయాన్ని గైకొన్నవాడై); అరిగి= వెళ్లి; బహు 
విధ+ఆకార ధాతుమంతంబులు+ఐన= పెక్కు రకాలైన ఆకృతులుగల, మణి (శిల) గైరికాది శైల పదార్థాలు కలవియున్నూ 
అయిన; ఉత్తుంగ శృంగంబులను= మిక్కిలి ఎత్తెన కొండకోనలను; జలభర, వినమ్ర, (ప్రబల, బలాహక, వ్యూహ, సంఛాదిత, 
శ్యామాయమానంబులు+ఐన= నీటియొక్క బరువుచేత వంగిన పెద్దపెద్ద మబ్బులగుంపులచేత కప్పబడి నల్లనైన; తుహిన, 
స్థలంబులను= మంచు (ప్రదేశాలను; సిద్ద, విద్యాధర, గీర్వాణ, మిథున, సంసేవ్యమానంబులు+ఐన= సిద్దులు విద్యాధరులు, 
గంధర్వులు, గీర్వాణులు అయిన దేవతా జాతులలోని (స్తీ పురుషుల జంటలచేత సందర్శించబడునట్టివైన; నానా, రత్న, 
కందరంబులను= పెక్కు రత్నాలు గల గుహలను; శుక, పిక్క .. పారొవత, శుక్లాపాంగ సారంగ, శతపత్ర పుత్ర, ప్రియ, 
దాత్యూహ, వ్యూహ, శబ్ద, శబ్దాయ మానంబులు+ఐన= చిలుకలు, కోయిలలు, పావురాలు, తెల్లని క్రీగంటి చూపులు గలలేళ్ళు, 
కొదమ నెమళ్ళకు ప్రియమైన వానకోయిలల సముదాయాలయొక్క ధ్వనులచేత ప్రతిధ్వనించబడుతున్న; తరు, వన, రేఖలను= 
చెట్ల గుంపుల వరుసలను; సింహ, శరభ, శార్జూల, శుండాల, గోలాంగూల, కోలాహల+అన్వితంబులు+ఐన= సింహాలచేత, 
శరభాలచేత (మీగండ్ల మెకాలచేత), పెద్దపులులచేత, ఏనుగులచేత, కొండముచ్చులచేత చేయబడే కలకల ధ్వనులతో కూడిన; 
గుహా, గహ్యరంబులనున్‌= పర్వత బిలాలను; చేసి= కలిగి ఉండటం వలన; రమణీయ భయానకంబు+ఐన= అందంతో 
పాటు భయాన్ని కలిగించేటటువంటి; హిమవత్‌+పర్వతంబునన్‌= మంచుమలయందు, హిమాలయ పర్వతంలో. 


తాత్సర్యం: ఈవిధంగా భగీరథుడు గంగానదిని దివినుండి భువికి దింపటానికి స్థిరమైన సంకల్పాన్ని ఏర్పరచుకొన్నవాడై 
హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. ఆ మంచుకొండ, అనేక విధాలైన శైలద్రవ్యాలు గల ఎత్తైన శిఖరాలతో, నీటి 
బరువుతో వంగిన పెనుమబ్బు దొంతరలతో ఆవరించబడటంచేత నల్లనైన మంచు ప్రదేశాలలో సిద్దులు, సాధ్యులు, 
విద్యాధరులు, గంధర్వులు, గీర్యాణులు అనే తెగలకు చెందిన ప్రీ పురుషుల జంటలు విహరించేటటువంటి 
రత్షమయాలైన గుహలతో, చిలుకలు, కోకిలలు, పావురాలు, తెల్లనైన వాల్గంటి చూపులు గల లేళ్ళు, కొదమ నెమిళ్ళు, 
వాటికి ప్రీతిని కలిగించే వానకోకిలల గుంపులు చేసే ధ్వనులతో ప్రతిధ్వనించే చెట్ల వరుసలతో, సింహాలు, శరభాలు, 
పెద్దపులులు, ఏనుగులు, కొండముచ్చులు చేసే కోలాహల ధ్వనులతో అందంతో పాటు భయాన్ని రేకెత్తించేటటు 
వంటిదిగా విలసిల్దుతూ ఉంది. 


చ. సతతకృతోపవాసముల శాకఫలోదకమూలపారణ 
వ్రతముల దేవపూజల నపారజపంబులంేసి నిష్టతో 
నతులతపంబు సేసె నమరాపగ నుర్వికిం దెచ్చు వేడ్కతో 
ధృతియుతు(డై దిలీపకులదీపు(డు దివ్యసహస్రవర్షముల్‌. 78 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దిలీప కుల దీపుండు= దిలీపుడి వంశాన్ని వెలిగించేటటువంటివాడు అనగా భగీరథుడు; ధృతి యుతుండు+ఐ= 
పూనికతో కూడినవాడై; అమర+ఆపగన్‌= దేవగంగను; ఉర్వికిన్‌= భూమికిన్‌; తెచ్చు= తీసుకొని వచ్చే; వేడ్కతోన్‌= అభిలాషతో; 
దివ్య, సహ(స్ర వర్షముల్‌= దేవమానంలో వేయి ఏళ్ళు; సతత కృత+ఉపవాసముల= ఎల్లప్పుడు ఆచరించే ఉపవాస దీక్షలతో; 
శాక, ఫల+ఉదక, మూల, పారణ, వ్రతములన్‌= ఉపవాసం చేసిన మరునాడు ఆకుకూరలు, పళ్ళు, నీళ్ళు, వేళ్ళు మాత్రమే 
తినేటటువంటి నియమాలతో; దేవ పూజలన్‌= దేవతలను ఆరాధించటంలో; అపార, జపంబులన్‌+చేసి= మితిలేని మంటత్రావృత్తులు 
చేయటంలో; నిష్టతో= మిక్కిలి దీక్షతో; అతుల తపంబు+చేసెన్‌= సాటిలేని తపస్సు చేశాడు. 


తాత్సర్యం: దిలీపవంశానికి దీపం వంటి వాడైన భగీరథుడు, గొప్ప పూనిక కలవాడై, ఆ హిమవత్సర్వతంలో 
దేవమానంలో వేయేళ్ళు దీక్షతో గంగానదిని దివినుండి భువికి దింపటానికై కటిక ఉపవాసాలు చేస్తూ, ఉపవాసం 
ముగిసిన మర్నాడు ఆకుకూరలు, పళ్ళు, నీళ్ళు, వేళ్ళు మాత్రమే భుజించి దేవతలను అర్చిస్తూ, మంత్రాలను ఆవృత్తి 
చేస్తూ సాటిలేని తపస్సు చేశాడు. 

వ. ఆభగీరథు తపంబునకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షంబై 'నీ యిష్టంబు సెప్పు' మనినం గృతాంజలియై యిట్లనియె. 79 
ప్రతిపదార్థం: ఆ భగీరభు తపంబునకు= ఆ భగీరథుడు చేసిన తపస్సుకు; మెచ్చి= (ప్రీతిచెంది; గంగాదేవి= గంగాదేవి; 


ప్రత్యక్షంబు+ఐ= సాక్షాత్కరించి; నీ ఇష్టంబు= నీ కోరిక; చెప్పుము+అనినన్‌= చెప్పుమని అడుగగా; కృత+అంజలి+ఐ= 
కూర్చబడిన దోయిలి కలవాడై, అనగా దోసిలి ఒగ్గి నమస్కరించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ భగీరథుడు చేసిన కఠోరతపస్సుకు ప్రీతి చెంది గంగాదేవి సాక్షాత్కరించి, నీకు ఇష్టమైన కోరిక 
కోరుకొమ్మని అడుగగా, అతడు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లా పలికాడు. 


సీ, “తపనతేజుందైన కపిలుకోపంబున । గతజీవులై పుణ్యగతులయందు 
నిహతులై మత్పితామహు లున్నవారు; నీ । దగు పుణ్యజలముల సగరసుతులు 
సిక్తులై స్వర్గానుభుక్తి( బ్రాపింతురు । గావున దేవి! యిద్దేవపథము 
నందుండి వసుమతి కొందంగ( జనుదేర । వలయు” నావుడు 'మహీవలయమునకు 


ఆ. నేను వచ్చునపుడు నా నిరంతర జలౌ । ఘంబు దాల్ప నీలకంఠు. డోపు( 
గాని యొరులు దాల్వంగా నోప; రయ్యుమా । నాథుకరుణ6. బడయు నన్ను! దాల్ప 80 


ప్రతిపదార్థం: తపనతేజుండు+ఐన= సూర్యుడి యొక్క తేజస్సు కలవాడైన; కపిలు, కోపంబున= కపిల మహర్షి ఆగ్రహం 
చొప్పున; గతజీవులు+ఐ= పోయిన ప్రాణాలు కలవారై; పుణ్యగతుల+అందు= పుణ్యమార్గాలలో; నిహతులు+ఐ= దెబ్బతిన్నవారై; 
మత్‌+పితామహులు= నా తాతలు; ఉన్నవారు= ఉన్నారు; నీదు+అగు= నీదైన; పుణ్యజలములన్‌= పుణ్యం చేకూర్చే జలాల 
చేత; సగరసుతులు= సగరుడి కొడుకులు; సిక్తులు+ఐ= తడుపబడినవారై; స్వర్గ+అనుభుక్తిన్‌= స్వర్గాన్ని అనుభవించే స్థితిని; 
ప్రాపింతురు= పొందుతారు; కావున= కాబట్టి; దేవి!= ఓ గంగా దేవీ!; ఈ+దేవ పథమునందుండి= ఈ దేవతల మార్గం 
నుండి; వసుమతికి= భూమికి; ఒందంగన్‌= ఒప్పునట్టు; చనుదేర వలయు= రావలసింది; నావుడు= అని చెప్పగా; 
మహీవలయమునకున్‌= భూమండలానికి; నేను, వచ్చునపుడు= నేను దిగి వచ్చేటప్పుడు; నా నిరంతర జల+ఓఘంబు+తాల్పన్‌= 
ఎడతెగని నా నీటి సమూహాన్ని (వెల్లువను) ధరించేందుకు; నీలకంఠుండు+ఓపున్‌= నల్లనికంఠం కల శివుడు తాళగలడు; 
కాని= కాని; ఒరులు= (ఆ శివుడు తప్ప) ఇతరులు; తాల్ప(గాన్‌+ఓపరు= ధరించ శక్తులు కారు; ఆ+ఉమా నాథు= ఆ 
పార్వతీపతి యొక్క; కరుణన్‌= దయను; నన్నున్‌+తాల్ప= నన్ను ధరించేందుకు; పడయు= పొందుము. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 381 


తాత్సర్యం: 'సూర్యుడి వంటి తేజస్సు కల కపిల మహామునిఆ(గ్రహానికి గురియై మరణించి పుణ్యగతుల చెందకుండా 
నా తాతలు అల్లాడి పోతున్నారు. నీ పుణ్యజలాల మహిమచేత సగరపుత్రులు స్వర్గలోకాన్ని పొందగలరు. కావున 
ఓ గంగాదేవీ! నీవు ఈ దేవమాగ్గంనందుండి భూమండలానికి దిగి రావాలని నా ప్రార్ధన అని భగీరథుడు గంగను 
ప్రార్థించాడు. అంత ఆ గంగాదేవి నేను దివినుండి భువికి దిగి వచ్చేటప్పుడు ఎడతెగని నా నీటి వెల్లువను 
భరించజాలువాడు ఆ పరమేశ్వరు డొక్కడే. శివుడికి తప్ప ఇతరులు ఎవరికీ అది సాధ్యం కాదు. కావున నీవు 
ముందు ఆ పార్వతీపతిదయ చూరగొని నన్ను భరించటానికి అతడిని ప్రసన్నుడిని చేసికొనుము”. 


వ. అనిన గంగాదేవివచనంబున( గైలాసంబున కరిగి, భగీరథుండు భగవంతు నంతకాంతకు నీశ్వరుగుటించి 
పెద్దకాలంబు తపంబు సేసిన, నీశ్వరుండు వానికి సన్నిహైతుండయి 'నీవు భూలోకంబునకు గంగావతరణంబు 
సేయు; మేను గంగ ధరియించెది ననిన భగీరథుండు వెండియు గంగ నారాధించిన నాతనికిం గరుణించి.81 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; గంగాదేవి వచనంబునన్‌= గంగాదేవి మాట (ప్రకారం; భగీరథుండు= భగీరథుడు; 
కైలాసంబునకు+అరిగి= శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళి; భగవంతున్‌= దేవుడైనవాడిని; అంతక+అంతకున్‌= అంతకుడిని 
(యముడిని) అంతమొందించిన వాడిని; ఈశ్వరు= శివుడిని; గుతించి= కూర్చి; పెద్ద కాలంబు= చాలాకాలం; తపంబు+చేసి నన్‌= 
తపస్సు చేయగా; ఈశ్వరుండు= శివుడు; వానికి= అతడికి- ఆ భగీరథుడికి; సన్నిహితుండు+ఐ= దగ్గరకు వచ్చినవాడై; నీవు; 
భూలోకంబునకున్‌= భూమిపైకి; గంగా+అవతరణంబు+చేయుము= గంగ దిగేటట్టు చేయుము; ఏను= నేను; గంగ= 
గంగను; ధరియించెదన్‌= ధరిస్తాను; అనినన్‌= అని చెప్పగా; భగీరథుండు= భగీరథుడు; వెండియు= మళ్ళీ; గంగన్‌+ఆరాధించినన్‌= 
గంగను అర్భించగా; ఆతనికిన్‌= ఆ భగీరథుడిపై; కరుణించి= దయచూపి. 


తాత్సర్యం: అని చెప్పగా, గంగాదేవి మాటచొప్పున భగీరథుడు కైలాసానికి వెళ్ళి, భగవంతుడైన ఈశ్వరుడినిగురించి 
చాలాకాలం కఠోరతపస్సు చేశాడు. ఈశ్వరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి అతడికి ప్రత్యక్షమై, 'నీవు గంగాదేవిని 
దివినుండి భువికి అవతరింపజేయుము; నేను గంగను ధరించగలను” అని ఆనతిచ్చాడు. భగీరథుడు మళ్ళీ గంగను 
అర్భించాడు. అంతట గంగాదేవి భగీరథుడిని కరుణించింది. 


మ. _ ఇలకున్‌ గంగ తరంగసంగతులతో నేతెంచె నాశాంతరం 
బులు నాకాశము. గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతో. 
జెలువై యుండంగ దాని నీశ్వరుండు దాల్రెన్‌ సంగతోత్తుంగ పిం 
గళజూటాగ్రమునందు. బద్మదళసంకాశంబుగా లీలతోన్‌. 82 


ప్రతిపదార్థం: ఇలకున్‌= భువికి; గంగ= గంగానది; తరంగ, సంగతులతోన్‌= అలల కలయికలతో; ఆశా+అంతరంబులున్‌= 
దిక్కుల మధ్యభాగాలు; ఆకాశమున్‌= ఆకాశాన్ని; కప్పుచున్‌= (క్రమ్ముతూ; మహాభూత (ప్రపంచంబుతోన్‌= గొప్ప ప్రాణికోటుల 
సముదాయంతో; చెలువు+ఐ+ఉండంగన్‌= విలసిల్దుతుండగా; తగన్‌= ఒప్పునట్టుగా; ఏతెంచెన్‌= వచ్చింది; దానిన్‌= ఆ 
గంగను; ఈశ్వరుండు= శివుడు; సంగత+ఉత్తుంగ, పింగళ, జూట+అ(గ్రమునందున్‌= చక్కగా పొసగి ఉన్నదీ; ఎత్తైనదీ, 
గోరోజనం రంగు కలదీ అయిన జడముడి చివరి భాగంలో; పద్మ, దళ, సంకాశంబుగాన్‌= తామరపువ్వురేకుతో సరిపోలేటట్టుగా; 
లీలతోన్‌= వినోదంగా; తాల్ఫెన్‌= ధరించాడు. 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: గంగానది, అలల కలయికలతో ఆకాసాన్నీ, దిగంతరాలనూ కప్పుతూ భూమిపైకి వచ్చింది. గొప్ప 
ప్రాణికోటుల సమూహాలతో శోభిల్లేటటువంటి ఆ గంగను శివుడు తన ఎత్తెన గోరోజనం రంగు కల జటాజూటం 
పైభాగాన తామరపూరేకు పోలికగా విలాసంగా ధరించాడు. 


విశేషం: ఈ పద్యం గంగావతరణ వర్లన. నన్నయ ఈ పద్యానికి ముందు వచనాలనూ సీసపద్యాన్నీ వ్రాశాడు. గంగావతరణ 
వర్షనకై ఛందస్సు మార్చి మత్తేభపద్యాన్ని కూర్చాడు. సందర్భానికి అనువుగా ఛందస్సు మార్చి వాడే పద్దతి తెలుగులో 
నన్నయనాటి నుండి నేటివరకూ కొనసాగుతున్నది. ఇటువంటి ఛందోవైవిధ్యం సంస్కృతవాజ్మయంలోకాని, ప్రపంచంలో 
పెక్కు సారస్వతాలలో కాని కనిపించదు. ఛందో వైవిధ్య ప్రయోగం తెలుగుకవితకు గల విశిష్టత. ఈ పద్యంలో బిందు పూర్వక 
గకార ప్రయోగ పౌనఃపున్యం దీర్చ సంస్కృత సమాస పునరావృత్తి అనిర్వచనీయమైన దివ్యానుభూతిని అందిస్తున్నది. ఇది 
సహృదయ హృదయైక వేద్యం. నన్నయకవితాశిల్పానికి అంతర్భాగమైన అక్షరరమ్యతకూ, (ప్రసన్న్షకథాకవితార్థయుక్తికీ ఈ 
పద్యం ఉదాహరణ( ప్రాయం. 


సీ, సుర ముని సిద్ద ఖేచరవరుల్‌ వచ్చి య । చ్చెరువంది చూడంగ హరుశిరంబు 
నందుండి భువనైకవందిత సురనది। ధరణీతలంబున కరుగుదెంచి 
కలహంసగతియు నిర్మలఫేనహాసంబు । నాకీర్ణ మీనవిలోకనములు 
నాలోల పవన వాచాలిత కల్లోల । లసితమృదూక్తులు నెసంగుచుండ6 


తే. బ్రీతితో భగీరథు( డను దూతచేత । నీతయై మహామునిపరిపీత రిక్త 
మగు సరిత్పతి( గూడి, యాసగరజులకు । హితముగా దాని నించె నాతతజలముల. 83 


ప్రతిపదార్థం: సుర, ముని, సిద్ద, ఖేచర వరుల్‌= దేవతలు, మునులు, సిద్దులు ఆకాశంలో సంచరించే వారిలో (శ్రేష్టులు; వచ్చి= 
వచ్చి; అచ్చెరువు+అంది= ఆశ్చర్యం చెంది; చూడంగన్‌= దర్శించగా; హరు శిరంబు నందుండి= శివుడి తలపై నుండి; 
భువన+ఏక వందిత= జగత్తులోని ప్రజలందరిచేత ముఖ్యంగా ఆరాధించబడిన; సుర నది= వేలుపుటేరు, గంగానది; ధరణీ 
తలంబునకున్‌= భూమిపైభాగానికి; అరుగుదెంచి= వచ్చి; కలహంస, గతియు= రాజహంస నడకయున్నూ; నిర్మల సేన 
హాసంబున్‌= స్వచ్చమైన నురుగు అనే నవ్వు; ఆకీర్ణ, మీన, విలోకనములు= చెదరిన చేపలు అనే చూపులు; ఆలోల, పవన, 
వాచాలిత, కల్లోల, లసిత, మృదు+ఉక్తులున్‌= కదిలేటి గాలులచేత మిగుల చప్పుడౌతున్న పెద్ద కెరటాల యొక్క శబ్బాలనెడి 
శోభిల్లే మెత్తని మాటలు; ఎసంగుచుండన్‌= శోభిల్లుతుండగా; ప్రీతితో= సంతోషంతో; భగీరథుండు+అను= భగీరథుడు అనే; 
దూతచేత= సంధానకర్తచేత; నీత+ఐ= వెంటగొనిపోబడేటటువంటిదై; మహా, ముని, పరిపీత, రిక్తము+అగు= గొప్ప బుషి 
(అగస్త్యుడి) చేత (త్రాగబడి శూన్యమైన; సరిత్‌+పతిన్‌+కూడి= సముద్రుడిని చేరి (సరిత్‌+పతి= నదులకు భర్త= సముద్రుడు); 
ఆ+సగరజులకున్‌= ఆ సగరుడి కొడుకులకు; హితముగా= మేలు కలిగేటట్టుగా; దాని= ఆ సముద్రాన్ని; ఆతత+జలములన్‌= 
విస్తారమైన నీటితో; నించెన్‌= నింపింది. 


తాత్సర్యం: దేవతలు, బుషులు, సిద్దులు మున్నగు శ్రేష్టులైన ఆకాశసంచారులు వచ్చి ఆశ్చర్యంతో గంగావతరణాన్ని 
దర్శించారు. శివుడి జటాజూటంనుండి, ప్రజలందరిచేత ఆరాధించబడే దేవనది గంగ దివినుంచి భువికి దిగింది. 
కలహంస నడక, స్వచ్చమైన నురుగు అనే చిరునవ్వు, కదిలే చేపలు అనే చూపులు, వీస్తున్న గాలిచేత ధ్వనించే 
కెరటాల సవ్వడులు అనే నర్మభాషణాలు కలదై, సంతోషంతో భగీరథుడు అనే దూత వెంట పెట్టుకుని తీసికొని 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 383 


పోతూఉండగా, అగస్త్యమహర్షిచేత త్రాగబడి శూన్యమై ఉన్న సముద్రుడివద్దకు ఆ సగరసుతులకు మేలుచేయటంకొరకు 
పయనమై వెళ్ళి, ఆ సముద్రుడిని విస్తారమైన నీటితో నింపింది. 


విశేషం: అలం: రూపకం. ఇక్కడ గంగానది నాయిక. సరిత్సృతియెన సముద్రుడు నాయకుడు. భగీరథుడు సంధానకర్తయైన 
దూత. శృంగార నాయికా లక్షణాలు కలహంసగతి, ఫేనహాసం, మీనవిలోకనాలు, ఆలోల పవన వాచాలిత కల్లోల లసిత 
మృదూక్తులు. రక్తుడైన నాయకుడిని కూడటానికి వెళ్ళే గంగ ఉత్తమనాయిక. సాగరుల సముద్ధరణ ఆమె ధ్యేయం. 


క. సాగరులకు సద్గతిగా । సాగరమున కట్లు సలిలసంపూర్ణముగా 
భూగతయై భాగీరథి । భాగీరథకీర్తి భువనపంక్తుల నించెన్‌. 84 
ప్రతిపదార్థం: సాగరులకు= సగరుడి పుత్రులకు; సత్‌+గతిగాన్‌= మంచి గతి కలిగేటట్టుగా; సాగరమునకు= సముద్రానికి; 


అట్టు= ఆ విధంగా; సలిల సంపూర్ణ్లముగా= నీరు నిండేటట్టుగా; భాగీరథి= గంగానది; భూగత+ఐ= భువికి దిగినట్టిదై; 
భాగీరథకీర్తి= భగీరథుడియొక్క యశస్సు; భువనపంక్తులన్‌= పెక్కు లోకాలలో; నించెన్‌= నింపింది. 


తాత్సర్యం: సగరుడి కొడుకులకు పుణ్యగతి కలిగేటట్టుగా, సముద్రానికి నిండా నీరు నిండేటట్టుగా, గంగానది 
భూలోకానికి దిగివచ్చి భగీరథుడి యశస్సును సమస్తలోకాలలో వ్యాపింప చేసింది. 


విశేషం: గంగానది విశ్వజనీన చరితయై దివినుండి భువికి అవతరించింది. గంగకు భాగీరథి అనే పర్యాయపదం ఏర్పడటానికి 
ఉపపత్తిని ఈ పద్యం వెల్లడిస్తున్నది. అందుచేతనే గంగానదిని ప్రజలు పరమపవిత్రభావంతో చూస్తున్నారు. 


వ. అని యిట్లు గంగావతరణంబును, భగీరథు మాహాత్మ్యంబును రోమశుండు సెప్పిన విని ధర్మజుం డనుజ 
సహితుండై యరిగి నందయు నపరనందయును నను మహానదులయందుంగృతస్నానుందై హేమ 
కూటంబున నుపలంబులవలన వెలువడు దహనంబున నాహూతంబులై వచ్చు మేఘంబులను జూచి 
విస్మయంబంది దాని విధం బడిగిన వానికి రోమశుం డిట్లనియె; 'బుషభకూటంబున బుషభుండను ముని 
యతికోపనుండై యెవ్వరు వలికిన నపుడె యుగ్రానలాకారుండై యుపలంబులవలన వెలువడు 
మేఘంబులం బిలిచి వారల వారించు; దానంజేసి తపోదాన ధర్మ శమదమరహితులైన జనుల కది 
దురారోహంబు; దేవతలు దేవదర్శనులైన బుషులు నమ్మునిం జూడ వత్తు; రిందు దేవబుషులు యజ్ఞంబు 
సేసిన యజ్ఞభూములందు( గుశాకారంబులయిన దూర్వాంకురంబులు యూపాకారంబులైన వృక్షంబులుC 
గానంబడు' ననిన నా పుణ్యతీర్ధంబున స్నానంబు సేసి యరుగుచున్న ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. 85 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఇట్ట్లు= ఈ విధంగా; గంగా+అవతరణంబును= గంగ అవతరించటమున్నూ; భగీరథు, 
మాహాత్మ్యంబును= భగీరథుడి గొప్పతనాన్ని; రోమశుండు= రోమశ మహర్షి చెప్పిన విని= చెప్పగా ఆలకించి; ధర్మజుండు= 
ధర్మరాజు; అనుజ సహితుండు+ఐ= తమ్ముళ్ళతో కూడినవాడై; అరిగి= వెళ్ళి, నందయున్‌= నంద అనే పేరుకల; అపర 
నందయునున్‌= అపరనంద అనే పేరుకల; మహానదుల+అందున్‌= గొప్ప నదులలో; కృత+స్నానుండు+ఐ= చేయబడిన 
స్నానం కలవాడై, అనగా ఆ నదులలో స్నానం చేసి; హేమకూటంబునన్‌= హేమకూటం అనే పేరుకల పర్వతశిఖరమందు; 
ఉపలంబుల వలనన్‌= రాళ్ళనుంచి; వెలువడు= ఉద్భవించే; దహనంబునన్‌= మంటచేత; ఆహూతంబులు+ఐ= పిలువబడినట్టివై; 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చు; మేఘంబులన్‌= మబ్బులను; చూచి= దర్శించి; విస్మయంబు+అంది= అచ్చెరువు నొంది, ఆశ్చర్యపడి; దాని 
విధంబు+అడిగినన్‌= దాని రీతిని గురించి (ప్రశ్నించగా; వానికిన్‌= అతడికి అనగా ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; బుషభకూటంబున= బుషభకూటం అనే పర్వత శిఖరంమీద; బుషభుండు+అను= 
బుషభుడు అని పిలువబడే; ముని= బుషి అతికోపనుండు+ఐ= మిక్కిలి కోపం కలవాడై; ఎవ్వరు+పలికినన్‌= ఎవరు 
మాట్లాడినా; అపుడె= ఆ క్షణమందే; ఉగ్ర+అనల+ఆకారుండు+ఐ= భయంకరమైన అగ్ని వంటి రూపం కలవాడై; ఉపలంబుల 
వలనన్‌= రాళ్ళనుండి; వెలువడు= బయటికి వచ్చే; మేఘంబులన్‌+పిలిచి= మబ్బులను ఆహ్వానించి; వారలన్‌= వారిని; 
వారించు= అడ్డగిస్తాడు; దానన్‌+చేసి= అందువలన; తపస్‌+దాన, ధర్మ, శమ, దమ, రహితులు+ఐన= తపం, దానం, ధర్మం, 
అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం లేనివారు అయిన; జనులకు= (ప్రజలకు; అది= ఆ బుషభకూటం; 
దుస్‌+ఆరోహంబు= ఎక్కేందుకు సాధ్యం కానిది; దేవతలు= వేల్పులు; దేవ దర్శనులు+అయిన, బుషులున్‌= దేవతల 
సాక్షాత్కారం పొందే మునులు; ఆ+మునిన్‌= ఆ బుషిని; చూడవత్తురు= దర్శించేందుకు వస్తారు; ఇందు= ఇక్కడ, ఇచ్చట; 
దేవ+బుషులు= దేవ మునులు; యజ్ఞంబు+చేసిన= యజ్ఞం చేసిన; యజ్ఞ భూములందున్‌= యజ్ఞవాటికలలో; కుశ+ 
ఆకారంబులు+అయిన= దర్భల వంటి ఆకారంలో ఉన్న; దూర్వా+అంకురంబులు= గరిక మొలకలును; యూప+ 
ఆకారంబులు+ఐన= యజ్ఞంలో నాటబడే స్తంభాల వంటి రూపాలు కల; వృక్షంబులున్‌= చెట్టున్నూ; కానంబడును+అనినన్‌= 
కనిపిస్తాయి అని చెప్పగా; ఆ+పుణ్య తీర్థంబునన్‌= పుణ్యాన్ని ఇచ్చే ఆ దివ్య క్షేత్రాన; స్నానంబు+చేసి= మునకలు వేసి 
స్నానాలు చేసి ((క్రుంకులిడి); అరుగుచున్న= వెళుతున్న; ధర్మరాజునకు= ధర్మరాజుకు; రోమశుండు+ఇట్టు+ అనియెన్‌= 
రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంటూ ఈ విధంగా గంగ భూమికి దిగిన కథను, భగీరథుడియొక్క మహిమను రోమశుడు చెప్పగా 
విని, ధర్మరాజు తన తమ్ముళ్ళతోపాటు ప్రయాణం చేసి నంద, అపరనంద అనే నదులలో స్నానం చేశాడు. 
హేమకూట పర్వతంలోని రాళ్ళనుండి పుట్టే అగ్గివలన ఆకర్షించబడి వచ్చే మబ్బులను చూచి పాండవులు ఆశ్చర్యం 
చెందారు. ఆ వింతనుగురించి చెప్పుమని పాండవులు రోమశమహర్షిని ప్రశ్నించగా అతడు ఈ విధంగా చెప్పాడు: 
'బుషభకూటంలో బుషభుడు అనేటటువంటి ముని మిక్కిలి కోపస్వభావం కలవాడు. ఎవరు ఏమి మాట్లాడినా 
అతడికి కోపం వచ్చి మండిపడి రాళ్ళనుండి వెలువడే మబ్బులను పిలిచి వారిని వారిస్తాడు. అందుచేత తపోదాన 
ధర్మాలు, శమదమాలు లేని వారికి ఆ స్థలం (ప్రవేశించ రానిది. దేవతలు, దేవతలను చూచే బుషులు మాత్రమే 
ఆ మునిని సందర్శించటానికి వస్తారు. ఇక్కడ దేవతలు యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞ స్థలాలలో గరికపోచలు దర్భల 
రూపంలో మొలుస్తుంటాయి. అక్కడి చెట్టు యజ్ఞశాలలలోని యూపస్తంభాల వలె ఉంటాయి.” ఆమాటలు విని, ఆ 
పుణ్యక్షేత్రంలో స్నానంచేసి వెళుతున్న ధర్మరాజుతో రోమశుడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: ఆధ్యాత్మిక పురోగమనంలో (ప్రాచీన భారతీయ సంస్కృతి తపం, దానం, ధర్మం, శమదమాలకు ఒనగూర్చిన 
ప్రాముఖ్యానికి ఈ గద్యం పునరుద్దాటనం. పై శబ్దాల విశేషార్థాలు లోగడ వివరించబడ్డాయి. 
క. “ఇది విశ్వామిత్రుని యా । స్పద; మిది కౌశికి యనంగ బరంగినయది; య 

ల్లది బుశ్యశృ్చంగు6 డను ముని । హ్రది మనవుడు ధర్మతనయు( డమ్ముని కనియెన్‌. 86 
ప్రతిపదార్థం: ఇది= ఈ (ప్రదేశం; విశ్వామి(త్రుని+ఆస్పదము= విశ్వామిత్రుడి నెలవైన ఆశ్రమం; ఇది; కౌశికి+అనంగన్‌= కౌశికి 
అనే పేరుతో; పరంగిన+అది= శోభిల్లింది; అల్లది= అదుగో అది; బుళ్య శృంగుండు+అను= బుశ్యశ్చంగుడు అనే పేరు 
కల; ముని హ్రదము= బుషియొక్క సరస్సు; అనవుడు= అని చెప్పుగా; ధర్మతనయు(డు= ధర్మరాజు; ఆ+మునికి= ఆ 
బుషియైన రోమశుడితో; అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 385 


తాత్పర్యం: “ఇది విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమం. ఈ నదికి కౌశికి అని పేరు. అదుగో అక్కడ కనిపిస్తున్న సరోవరం 
బుశ్యశ్చంగుడు అనే బుషిది'- అని రోమశుడు చెప్పగా ధర్మరాజు అతడితో ఇట్టా అన్నాడు. 


రోమశు(డు ధర్మజునకు బుశ్యశ్చంగుచరిత్రము సెప్పుట (సం. 3-110-6) 


వ. _ 'బుశ్యశృంగుం డను ముని జన్మంబును దచ్చరితంబును వినవలయు; నది యె? ట్లని యడిగిన రోమశుం 
డిట్లనియెం “దొల్లి కశ్యపపుత్తుండగు విభాండకుండను మునివరుం డఖండితబ్రహ్మచర్యంబునం దపంబు 
సేయుచు నొక్కనాం డొక్క మడువున నీళ్ళాడుచున్న యవసరంబున. 87 


ప్రతిపదార్థం: బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశ్చంగుడు అనెడి; ముని జన్మంబును= బుషి పుట్టుకయు; తద్‌+చరితంబును= 
అతడి వృత్తాంతమును; వినవలయును= ఆలకించవలెను; అది+ఎట్టు+అని+అడిగిన= అది ఎట్టా అని అడుగగా; రోమశుండు= 
రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; తొల్లి= పూర్వం; కశ్యప పు(త్రుండు+అగు= కళశ్యపుడి కొడుకైన; 
విభాండకుండు+అను= విభాండకుడు అనే పేరు కలిగిన; ముని వరుండు= బుషి శ్రేష్టుడు; అఖండిత (బ్రహ్మచర్యంబునన్‌= 
మొక్కవోని (బ్రహ్మచర్యంతో; తపంబు+చేయుచున్‌= తపస్సు చేస్తూ; ఒక్కనాండు= ఒకరోజు; ఒక్క మడువున= ఒక 
చెరువులో; నీళ్ళు+ఆడుచున్న= స్నానం చేస్తున్న; అవసరంబునన్‌= సమయాన. 


తాత్పర్యం: ధర్మరాజు బుశ్యశ్చంగుడి జన్మవృత్తాంతాన్ని, అతని చరిత్రను, వినాలని ఉన్నదని రోమశుడిని అడుగగా, 
ఆ మహర్షి ధర్మరాజుకు ఇట్లా చెప్పాడు: పూర్వకాలంలో కశ్యపుడి కొడుకు విభాండకుడు అనే మహర్షి మొక్కవోని 
బ్రహ్మచర్యదీక్షతో తపస్సు చేస్తున్నాడు. అతడు ఒకరోజు ఒక చెరువులో స్నానం చేసే సమయాన. 


నిశేషం: బుశ్యశ్చంగరూపానికి బుపష్యశ్చంగుడు అని రూపాంతరమున్నది. అమరకోశాది నిఘంటవుల్లోను పెక్కు రామాయణ 
భారతప్రతుల్లోను రెండు తీరులుగా ప్రయోగించబడింది. 


క. _ సురుచిరసురూపగుణసుం । దరి యూర్వశి యను లతాంగి తద్దర్శనగో 

చర యగుడు నపుడ రేత । స్థృలనం బమ్మునికి నయ్యెం గామకృతమునన్‌. 88 
ప్రతిపదార్థం: సురచిర, సురూప, గుణ, సుందరి= మిక్కిలి ప్రకాశమానమైన గొప్ప సౌందర్య లక్షణాలు కల అందగత్తె; 
ఊర్వశి+అను= ఊర్వశి అనే పేరు కల; లతా+అంగి= తీగవంటి శరీరం కలది; తద్‌+దర్భన గోచర+అగుడున్‌= అతడి 


కంటికి కన్సించగా; అపుడు+అ= అప్పుడే; ఆ+మునికిన్‌= ఆ మునికి; కామకృతమునన్‌= మన్మథుడి వలన; రేతస్‌+స్థలనంబు= 
వీర్యపాతం; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: అతిలోక లావణ్యవతి, నిరతిశయ సౌందర్యరాశి అయిన ఊర్వశి అనే సుకుమారి ఆ బుుషికి 
కనిపించింది. వెంటనే ఆ మహర్షి మన్మథవికారానికి లోనయ్యాడు. అతడి వీర్యం జారిపడింది. 


వ. అయ్యమోవువీర్యంబుతో మిశ్రం బయిన జలంబు నొక్కదుప్పిపెంటి ద్రావి గర్లంబు(దాల్చిన నందు 
బుశ్యశృంగుం డను కుమారుండు జన్మించి, తండ్రినిం, దదాశ్రమంబునుంగాని యొండెటుంగక 
ఘోరతపంబు సేయుచున్నంత. 89 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఆ+అమోఘ, వీర్యంబుతోత్‌= ఆ మొక్కవోని రేతస్సుతో; మిశ్రంబు+అయిన= కలిసిపోయిన; జలంబున్‌= 
నీటిని; ఒక్క, దుప్పి, పెంటి= ఒక ఆడుదుప్పి; త్రావి= (త్రాగి; గర్భంబున్‌+తాల్చినన్‌= గర్భంధరించగా; అందు= ఆ దుప్పి 
యందు; బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశృంగుడు అనేటటువంటి; కుమారుండు= కొడుకు; జన్మించి= పుట్టి; తండ్రినిన్‌= 
తండ్రిని; తద్‌+ఆ(శ్రమంబునున్‌= ఆ ఆశ్రమాన్ని; కాని= తప్ప; ఒండు+ఎణుంగక= వేరొకటి తెలియకుండ; ఘోరతపంబు, 
చేయుచు+ఉన్నంతన్‌= కఠోరమైన తపస్సు చేస్తున్నంతలో. 


తాత్సర్యం: విభాండకుడి రేతస్సుతో కలిసిన నీటిని ఒక ఆడుదుప్పి త్రాగి గర్భం ధరించింది. ఆ దుప్పికి బుశ్య 
శృంగుడు అనే పుత్రుడు జన్మించాడు. ఆ బుశ్యశ్చంగుడు తండ్రిని, అతడి ఆశ్రమాన్ని తప్ప వేరొకటి తెలియక 
మిక్కిలి అమాయకుడుగా కఠోరతపస్సు చేస్తున్నాడు. 


తే. బలియు. డంగాధిపతి రోమపాదు€ డనంగ । ధరణి. బరంగిన వీరుండు దన పురోహి 
తాపరాధకృతమున బ్రాహ్మణులచేత । విడువంబడిన6 దన్మహి కనావృష్టి యయ్యె. 90 


ప్రతిపదార్థం: బలియుండు= బలవంతుడు; అంగ+అధిపతి= అంగదేశానికి రాజు; రోమపాదుండు+అనంగ= రోమపాదుడు 
అనే పేరుతో; ధరణిన్‌= భూమిపై; పరంగిన= విలసిల్లిన; వీరుండు= శూరుడు; తన, పురోహిత+అపరాధ, కృతమునన్‌= తాను 
పురోహితునకు చేసిన అపరాధంవలన; (బ్రాహ్మణులచేత= విప్రులచేత; విడువన్‌+పడినన్‌= విడిచిపెట్టబడటంచేత; తద్‌+మహికి= 
ఆ భూమికి; అనావృష్టి+అయ్యెన్‌= వానలు కురవకపోవటం సంభవించింది. 


తాత్సర్యం: బలవంతుడైన రోమపాదుడు అంగదేశానికి రాజు. ఆ మహావీరుడు పురోహితునకు తాను చేసిన 
తప్పువలన ఆ రాజ్యంలోని విప్రులు ఆ రాజును విడనాడారు. అందుచేత అంగదేశంలో వానలు కురవటం 
మానివేశాయి. 


వ. దానికి వెజచి యాతండు బ్రాహ్మణులం బరమభక్తి నుపాసించి 'యీ యనావృష్టి దోషం బేమి కారణంబున 

నయ్యె? దీనికిం దగిన ప్రతీకారం బెద్ది?” యని యడిగిన, వానికిం బ్రసన్నులై బ్రాహ్మణు లిట్లనిరి. 91 
ప్రతిపదార్థం: దానికి= ఆ అనావృష్టికి; వెజచి= భయపడి; ఆతండు= అతడు- రోమపాదుడు; బ్రాహ్మణులన్‌= విప్రులను; 
పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; ఉపాసించి= పూజించి; ఈ+అనావృష్టి దోషంబు= ఈ వానలేమి అనే దోషం; ఏమి కారణంబునన్‌= 
ఏ కారణంచేత; అయ్యెన్‌= కలిగింది; దీనికిన్‌= దీనికి; తగిన ప్రతీకారంబు+ఎద్ది= సరిఅయిన విరుగుడు ఏది; అని+అడిగిన= 
అని (ప్రశ్నించగా; వానికిన్‌= అతడికి- ఆ రోమపాదుడికి; ప్రసన్నులు+ఐ= సుముఖులై; బ్రాహ్మణులు= విప్రులు; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: అనావృష్టికి వెరచి అంగదేశపురాజైన రోమపాదుడు బ్రాహ్మణులను ఆరాధించి, ఏకారణాన దేశంలో 
వానలు కురవటం లేదు? అని అడిగి, దానికి విరుగుడు చెప్పం డని వేడగా బ్రాహ్మణులు ప్రసన్నులై రాజుతో ఇట్టా 
చెప్పారు. 


క. “కడు దర్పితుండని నిన్నున్‌ । విడిచిరి బ్రాహ్మణులు; వారు విడుచుడు నమరుల్‌ 
విడిచిరి; దానన వర్షము । దడసె భవద్దేశమునకు ధరణీనాథా! 92 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 387 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ రాజా!; కడు= మిక్కిలి; దర్పితుండు+అని= గర్వం కలవాడు అని; నిన్నున్‌= నిన్ను; 
బ్రాహ్మణులు= విప్రులు; విడిచిరి= వదలివేశారు; వారు, విడుచుడున్‌= (బ్రాహ్మణులు నిన్ను విడిచిపోవటంచేత; అమరుల్‌= 
దేవతలు; విడిచిరి= (నిన్ను) వదలిపోయారు; భవత్‌+దేశమునకు= నీ దేశానికి; దానన= అందుచేత; వర్షము= వాన; తడసెన్‌= 


ఆలసించింది. 


తాత్సర్యం: 'భూమికి భర్తవైన ఓ రాజా! నీవు చాలా గర్వం కలవాడవని బ్రాహ్మణులు నిన్ను విడిచివేశారు. వారు 
విడవటంచేత దేవతలు కూడా విడిచివేశారు. అందుచేత నీ దేశంలో వానలు కురవటం లేదు. 


ఉ. శాంతు(డు బుశ్యశ్యంగుండను సన్ముని యున్నయెడన్‌ ధరిత్రికిన్‌ 
సంతతవర్షణం బగు భృశంబుగ; నట్టివరంబు దొల్లి వృ 
త్రాంతకుచే దయం బడసె నమ్ముని; గావున బుశ్యశ్యంగు వే 
దాంతసువేది రాంబనుపు మంగమహీశ్వర! నీదు నేర్చునన్‌.' 93 


ప్రతిపదార్థం: శాంతుండు= కామ(క్రోధాదులను జయించి శమ ప్రవృత్తితో ఉండేయోగి; బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశ్చంగుడు 
అనే పేరుకల; సత్‌+ముని= మంచిబుషి; ఉన్న+ఎడన్‌= ఉన్న చోటులో; ధరిత్రికిన్‌= భూమికి; భృశంబుగన్‌= అధికంగా; 
సంతత వర్షణంబు+అగున్‌= ఎప్పుడూ వానలు కురవటం సంభవిస్తుంది; అట్టి= అటువంటి; వరంబు= వరం; తొల్లి= 
మునుపు; ఆ+ముని= ఆ బుషి వృత్ర+అంతకుచేన్‌= దేవేం(ద్రుడివలన; దయన్‌= కరుణతో; పడసెన్‌= పొందాడు; కావున= 
కాబట్టి; అంగ మహీ+-ఈశ్యర!= అంగదేశానికిరాజా!; వేదాంత, సు, వేదిన్‌= వేదాంతాన్ని బాగా తెలిసినటువంటి వాడిని; 
బుశళ్యశ్ళంగు= బుళ్యశృంగుడిని; నీదు నేర్పునన్‌= నీ సామర్థ్యంవలన; రాన్‌+పనుపుము= వచ్చేటట్టుగా చేయవలసింది. 


తాత్సర్యం: ఓ అంగరాజా! శాంతప్రవృత్తి కల యోగి బుశ్యశ్చంగుడనే మహాముని ఉన్నచోట ఎల్లప్పుడూ వానలు 
మిక్కుటంగా కురుస్తుంటాయి. ఆ మహర్షి అటువంటి వరాన్ని దేవేంద్రుడి దయవలన సంపాదించాడు. కాబట్టి నీ 
సామర్థ్యంతో ఆ మహామునిని, వేదాంతవేత్తను, అంగదేశానికి రప్పించుము. 


వ. అనిన విని రోమపాదుండు దన చేసిన బ్రాహ్మణావమానంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబు. జేసి, బ్రాహ్మణ 
వచనంబున నపుడ బుద్దిమంతులతో విచారించి విదగ్గవేశ్యాంగనలం బిలువంబంచి 'మీనేర్చువిధంబుల 
బుశ్యశృ్చంగుం బ్రబోధించి యిట దోడ్కొనిరం' డని పంచిన. 94 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; విని= విని; రోమపాదుండు; తన చేసిన= తాను చేసిన; (బ్రాహ్మణ+అవమానంబునకున్‌= 
బ్రాహ్మణులకు జరిగిన భంగపాటుకు; తగిన= సరిపోయే; ప్రాయశ్తిత్తంబున్‌+చేసి= దోషనివారణకు నిష్కృతి చేసి; బ్రాహ్మణ 
వచనంబునన్‌= (బ్రాహ్మణుల మాట చొప్పున (మాట (ప్రకారం); అపుడు+అ= ఆ క్షణమందే; బుద్దిమంతులతో= తెలివికల 
వారితో; విచారించి= యోచించి; విదగ్త, వేశ్వా+అంగనలన్‌= చతురలైన వేశ్యకాంతలను; పిలువన్‌+పంచి= పిలిపించి; మీ నేర్చు 
విధంబుల= మీనేర్పును ప్రయోగించి ఏ విధంగానైనా; బుశ్యశ్చంగున్‌= బుశ్యశ్చంగుడిని; ప్రబోధించి= (ప్రేరేపించి; ఇటన్‌, 
తోడ్కొని, రండు= ఇక్కడికి తీసికొని రండి; అని+పంచినన్‌= అని నియోగించగా. 


తాత్పర్యం: రోమపాదుడు తాను బ్రాహ్మణులకు చేసిన అవజ్ఞకు తగిన ప్రాయశ్చిత్తం చేసి, వారు చెప్పినట్టు తెలివి 
గలవారితో కర్తవ్యాన్నిగురించి ఆలోచించి, వేశ్యలలో చతురలు అయిన సుందరీమణులను పిలిపించి 'మీమీ చాకచక్యం 
ఉపయోగించి, ఏ రీతిగా అయినా బుశ్యశృంగుడి మనసు రంజింపచేసి యిక్కడకు తోడ్కొనిరండి' అని నియోగించాడు. 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ఆ వేశ్యాజను లధిక ర | సావహభక్ష్యములు విలసదనులేపన మా 
ల్యావకులు( గొనుచు నరిగిరి । నావాశ్రమమునను నమరనారులలీలన్‌. 95 


ప్రతిపదార్థం: ఆ వేశ్యా జనులు= ఆ వేళశ్యలసముదాయాలు; అధిక, రస+ ఆవహ, భక్ష్యములు= ఎక్కువ రుచికరాలైన 
ఆహారపదార్థాలు; విలసత్‌+అనులేపన, మాల్య+ఆవళులున్‌= శోభిల్చుతున్నటువంటి, పరిమళిస్తున్నటువంటి మైపూతలు, పువ్వుల 
సముదాయాలు; కొనుచున్‌= పుచ్చుకొని; నావ+ఆ(శ్రమమునను= నావపై నిర్మించిన ఆశ్రమంలో; అమర నారులలీలన్‌= 
దేవతా సుందరీమణుల వలె (అప్పరసలవలె); అరిగిరి= పయనించి వెళ్ళారు. 


తాత్సర్యం: ఆ వేశ్యాంగనలు తమతో మిగుల రుచికరాలయిన ఆహారపదార్థాలను, పరిమళిస్తున్న వివిధ పుష్పాలను, 
అనులేపనాలను, తీసికొని నావపై నిర్మించిన ఆశ్రమంలో అప్పరసవలె పయనించి వెళ్ళారు. 


విశేషం: నవాశ్రమం అంటే (క్రొత్తగా నిర్మించిన ఆ(శ్రమమని (బ్రౌణ్య నిఘంటువు చెప్పింది. అయితే నావపై నిర్మించిన 
ఆ(శ్రమమనే అర్థంలో సంస్కృత మహాభారతం ఆ (ప్రయోగాన్ని ప్రయోగించింది. మూలంతో - 'సాతు నవ్యాశ్రమం చక్రే 
రాజకార్యార్థ సిద్దయే! సందేశాచ్చైవ నృపతేః స్వబుద్ధ్యా చైవ భారతి 3.111.1. ఈ శ్లోక తాత్సర్యాని కనుగుణంగా 'నావాశ్రమమునను 
నమరనారులలీలన్‌' అనే పాఠాన్ని స్వీకరించటమైనది. సంశోధిత (ప్రతిలోని 'నావాశమమునకు నమరనారులలీలన్‌' అనే 
పాఠంకంటె ఇది సందర్భానికి అనువుగా ఉన్నది. 'పావనునాశ్రమమునకును బణంతులు లీలన్‌, “పావన మగువాని 
నిజతపోవనమునకున్‌' (ఇందులో యతిభంగం ఉన్నది)- అనే పాఠంతరాలు కూడా ఉన్నాయి. 


వ. అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దన పుత్తు బుశ్యళ్ళంగు సమర్పించి, 
వన్యఫలాహరణార్ధంబు వనంబున కరిగిన యవసరంబున నందొక్క జరద్వేశ్య దనకూతు నభినవ యౌవన 
విలాస విభాసిని నమ్మునిపుత్తుపాలికిం బుచ్చిన, దానిం జూచి బుశ్యశ్ళంగుండు సంభ్రమంబున. 96 


ప్రతిపదార్థం: అట= అక్కడ, ఆ ఆశ్రమంలో; విభాండకుండును= విభాండకమునియున్నూ; యథా కాలంబు= తగిన 
సమయంలో; అగ్నిహో(త్రంబు, వేల్వన్‌= అగ్నిని ప్రజ్వలింప చేసేందుకు; తన పు(త్రున్‌= తనకుమారుడిని; బుశ్యశ్ళంగున్‌= 
బుశ్యశ్చంగుడిని; సమర్పించి= ఏర్పాటుచేసి, నియోగించి; వన్యఫల+ఆహరణ+అర్థంబు= అడవిలో పళ్ళు తీసికొని వచ్చుటకై; 
వనంబునకు= అడవికి; అరిగిన= వెళ్ళిన; అవసరంబునన్‌= సమయంలో; అందు= అక్కడ; ఒక్క; జరత్‌+వేశ్య= ముసలి 
బోగంది; తన కూంతున్‌= తన పుత్రికను; అభినవ, యౌవన, విలాస, విభాసినిన్‌= కొత్త యౌవనంయొక్క హొయలుతో 
కులుకుతున్న దానిని; ఆ+ముని, పుత్రు పాలికిన్‌= ఆ బుషి కుమారుడైన బుశ్యశ్చంగుడి వద్దకు; పుచ్చినన్‌= పంపగా; 
దానిన్‌+చూచి= ఆ వేశ్యాపుత్రికను చూచి, బుశ్యశ్చంగుండు= బుశ్యశృంగుడు; సంభ్రమంబునన్‌= ఆదరంతో కూడిన 
తొట్రుపాటుతో. 


తాత్సర్యం: ఆ ఆశ్రమంలో విభాండకమహాముని తగినవేళలో అగ్నిహోత్రాన్ని రాజుకొనేటట్లు చేయటానికి తన 
కుమారుడైన బుశ్యశ్ళంగుడిని నియోగించి తాను అడవిలో దొరికే పళ్ళు మొదలైనవాటిని తెచ్చేందుకు అడవిలోకి 
వెళ్ళాడు. ఆ అదను కనిపెట్టి ఒక ముసలివేశ్య కొంగ్రొత్త యౌవనపు మిసిమిహ్యలుతో కులుకుతున్న పడుచుపిల్ల 
అయిన తన పుత్రికను బుషికుమారుడైన బుశ్యశ్చంగుడికడకు పంపింది. బుశ్యశ్చంగుడు తన దగ్గరకు వచ్చిన 
ఆ లేజవరాలిని చూచి ఆదరంతో కూడిన తత్తరపాటుతో (ఆమెకు స్వాగతసత్కారాలు చేసేందుకై ఎదురువెళ్ళి.) 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 389 
బుశ్యశ్చంగుండు వేశ్యను మునికుమారునియగా భావించుట (సం. 3-111-9) 
మధ్యాక్కర. 
“ఎందుండి వచ్చితి బుషికుమార! యే నెన్న(డు నిట్టి 
సుందరాకారు మునిసుతు నేం దొల్లి చూచి యెటుంగ 
నిందుండు మీ” వని కృష్ణమృగచర్మకృతకుశాసనము 
నం దుండంగాం బనిచె బుషి యను బుద్ది నత్తన్వి బ్రీతి. 97 


ప్రతిపదార్థం: బుషికుమార!= ఓ మునిపు(త్రా!; ఎందుండి వచ్చితి= ఎక్కడినుంచి వచ్చావు; ఏన్‌= నేను; ఎన్నండున్‌= 
ఎప్పుడున్నూ; ఇట్టి= ఇటువంటి; సుందర+ఆకారున్‌= అందమైన రూపం కలవాడిని; మునిసుతున్‌= బుషి కుమారుడిని; 
తొల్లి= మునుపు; ఏన్‌= నేను; చూచి+ఎయింగన్‌= చూచి ఉండలేదు; ఈవు= నీవు; ఇందు+ఉండుము= ఇక్కడ మా 
ఆశ్రమంలో ఉండుము; అని= అని చెప్పి; బుషి+అను, బుద్దిన్‌= బుషి అని అనుకొన్న బుద్దితో; ఆ+తన్విన్‌= ఆ 
సుకుమారిని; కృష్ణు మృగ, చర్మ, కృత, కుళ+ఆసనము నందు= నల్లజింకతోలుతో చేయబడిన దర్భల చాపయందు; 
ఉండగాన్‌= కూర్చొనుమని; ట్రీతిన్‌= ఆసక్తితో; పనిచెన్‌= నియోగించాడు. 


తాత్సర్యం: 'ఓ మునికుమారా! నీవు ఏ ఆ(శ్రమంనుండి ఇక్కడకు వచ్చావు? నేను ఇంతకు ముందు ఎప్పుడూ నీ 
వంటి అందమైన రూపం గల బుుషిపుత్రుడిని చూచి ఉండలేదు (చూడలేదు). నీవు ఇక్కడే ఉండవలసింది” అని 
బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాకుమారిని చూచి, బుషికుమారకుడు అనే (భ్రాంతిలో పడి, ఆమె కూర్చునేందుకు 
నల్లజింకతోలు తో చేసిన దర్భాసనాన్ని పరిచాడు. 


నిశేషం: మహాభారతంలోని ఉపాఖ్యానాలలో బుశ్యశ్చంగుడిగాథకు ప్రత్యేకత ఉన్నది. బుశ్యశ్చంగుడికి నాగరజగత్తుతో 
బొత్తిగా పరిచయం లేదు. విభాండకుడు పుట్టుకనుండి తన కొడుకును తన ఆశ్రమంలోనే పెంచాడు. బుశ్యళశ్చంగుడు 
అమాయిక కోమలమైన చిత్తప్రవృత్తితో పెరిగినవాడు. తన దగ్గరకు వచ్చిన వేశ్యాంగనను, బుళ్యశ్చంగుడు మరొక 
బుషికుమారుకుడే అనుకొన్నాడు. (స్తీ పురుష లింగ విచక్షణ నెరుగలేని అంతటి అమాయిక కోమలచిత్త (ప్రవృత్తి అతడిది. 
ప్రకృతిలో (స్తీ పురుష భిన్నధ్రువాలకు కల సహజ లలితమైన ఆకర్షణ ఈ కథలో హృదయంగమంగా వివరించబడింది. 
వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. మటియు నర్హ్యపాద్యాదివిధులను వన్యస్వాదుఫలదానంబులం దాని కతిథిపూజ సేయ నున్న నది యమ్మని 
వరున కిట్లనియె. 98 


ప్రతిపదార్థం: మజియున్‌= అదీకాక; అర్హ్య, పాద్య+ఆది, విధులను= స్వాగత సత్కారానికి అతిథికి అందించే నీరు, కాళ్ళు 
కడుక్కొనేందుకు ఇచ్చే నీరు మొదలైన శా(స్రీయసూత్రాలకు అనుగుణంగా; వన్య, స్వాదు, ఫలదానంబులన్‌= అడవిలో దొరికే 
రుచికరమైన ఫలాలను అందించటాలతో; దానికి= ఆ వేశ్యాకుమారికి; అతిథి, పూజ= అతిథికి చేసే స్వాగతసత్కారాలు; 
చేయన్‌+ఉన్నన్‌= చేయటానికి పూనుకోగా; అది= ఆ వేశ్య; ఆ+మునివరునకు= ఆ బుషిశ్రేష్టుడైన బుశ్యశ్చంగుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అదీకాక, ఆ బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాకుమారికి అర్హ్యం, పాద్యం సమర్పించి అడవిలో దొరికే 
రుచికరాలైన పళ్ళు సమర్పించి స్వాగతసత్కారం చేసేందుకు పూనుకోగా ఆమె యిట్లా చెప్పింది. 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “మా యాశ్రను మిందులకున్‌ | న్యాయనిధీ! మూ(డుయోజనంబులు గల దే 
బోయెద; నీవును విజయం । చేయుము యందులకు(; జెలిమి సేయుము నాతోన్‌. 99 


ప్రతిపదార్థం: న్యాయనిధీ!= న్యాయానికి నిధియెనవాడా, అనగా ధర్మమూర్తీ!; మా+ఆ(శ్రమము= మా ఆ(శ్రమం; ఇందులకున్‌= 
ఈ మీ ఆశ్రమానికి; మూ(డు; యోజనమ్ములు+కలదు= మూడు ఆమడల దూరాన ఉన్నది; ఏన్‌= నేను; పోయెదన్‌= 
వెళ్ళుతాను; ఈవును= నీవుకూడ; అందులకున్‌= అక్కడికి, అంటే మా ఆ(శ్రమానికి; విజయం చేయుము+అ= దయచేసి 
రావలసింది; నాతోన్‌= నాతోటి; చెలిమి= స్నేహం; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: 'ఓ న్యాయనిధీ! మా ఆశ్రమం ఇక్కడికి మూడు ఆమడల దూరాన ఉన్నది. నీవు కూడ దయచేసి 
అక్కడికి వేంచేయుము. నాతో స్నేహం చేయుము. 


వ. _ అట్లేని నీచేత సత్కారంబు(గొందు' ననిన బుశ్యశ్చంగుం 'డట్లు సేయుదు' నని దాని నాతిథ్య విధానంబునం 
బూజించి తనకు దాని యిచ్చిన దివ్యగంధమాల్యంబులును సరసభక్ష్యపానంబులును, విచిత్రవస్తంబులుం 
బరిగ్రహించిన నదియును. 100 


ప్రతిపదార్థం: అట్టు+ఏని= నీ వట్టా సమ్మతిస్తే నీచేత; సత్కారంబున్‌+కొందున్‌+అనిన= సమ్మానాన్ని గైకొంటాను అనగా; 
బుశ్యశ్చంగుండు; అట్టు= ఆ విధంగా; చేయుదును+అని= చేస్తానని చెప్పి; దానిన్‌= ఆమెను- ఆ వేశ్యాపుత్రికను; ఆతిథ్య, 
విధానంబునన్‌+పూజించి= అతిథి మర్యాదలతో శాస్త్రోక్తంగా పూజించి; తనకు; దాని+ఇచ్చిన= ఆమె ఇచ్చిన; దివ్య, గంధ, 
మాల్యంబులును= గొప్ప పరిమళాలను వెదజల్లే మైపూత (ద్రవ్యాలను, పువ్వులను; సరస భక్ష్య, పానంబులును= రుచికరాలైన 
తిను బండారాలను, పానకాలను; విచిత్ర, వస్తంబులును= అద్భుతమైన వ(స్త్రాలను; పరి[గ్రహించినన్‌= పుచ్చుకోగా; అదియును= 
ఆమె కూడా. 


తాత్పర్యం: నీవు మా ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించినట్రైతే నేను నీ అతిథి సత్కారాలను గైకొంటాను'- అని 
వేశ్యాపు త్రిక బుశ్యశృంగుడితో చెప్పగా, అత డందుకు సమ్మతించి, ఆమెను ఆతిథ్య స్వాగతసత్కారాలతో అర్చించి, 
ఆమె తనకు బహూకరించిన సుగంధపుష్పాలను, అద్భుతాలైన బట్టలను, తినుబండారాలను, పానీయాలను 
పరి[గ్రహించాడు. ఆమెయున్నూ. 


క  మునిముందట( గందుకన । ర్తన మృదుగీతములయందు( దనకౌశల మె 
ల్లను జూపి విరచితాలిం । గనయై మునిపతికి ముదము గావించె మదిన్‌. 101 


ప్రతిపదార్థం: ముని ముందటన్‌= బుషి ఎదుట-ఆ బుశ్యశ్చంగుడి సమక్షంలో; కందుక, నర్తన, మృదు, గీతముల+అందున్‌= 
బంతి ఆటలో, నాట్యంలో, మనోహరమైన పాటలలో; తన, కౌశలము+ఎల్లను= తన చాతుర్యాన్ని అంతా; చూపి= (ప్రదర్శించి; 
విరచిత+ఆలింగన+ఐ= ఘటించిన కౌగిలి కలదై- బుశ్యశృంగుడిని తన బిగికౌగిలిలో అదిమిపట్టి; ముని పతికిన్‌= బుషి 
శ్రేష్టుడైన బుష్యశృంగుడికి; మదిన్‌= మనస్సులో; ముదము= సంతోషం; కావించెన్‌= కలిగించింది. 


తాత్సర్యం: ఆ వేశ్యాపుత్రిక బుశ్యశ్చంగుడి ఎదుట బంతి ఆటలో, నాట్యకళలో, మనోహరమైన పాటలు పాడటంలో 
తనకు కల చాతుర్యాన్నంతా (ప్రదర్శించి, అతడిని తన బిగికౌగిలిలో చేర్చుకొని ఆ బుషివరుడికి మిక్కిలి సంతోషం 
కలుగజేసింది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 391 


వ. ఇట్లు బుశ్యశృ్ళంగుం బ్రబోధించి వేశ్యాపుత్తి యరిగిన, దాని పోయినవలను సూచుచు బుశ్యశ్ళంగుC డగ్ని 
హోత్రంబు వేల్వమటిచి విపరీతబుద్దియై యున్ననంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చివిభాండకుండు 
గొడుకుం జూచి 'యి ట్లేల చింతాపరుండవై యగ్నిహోత్రంబు వేల్వక కాలాతిక్రమంబు సేసి? తనిన( దండ్రికి 
బుశ్యశ్ళంగుం డిట్లనియె. 102 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బుశళ్యశ్చంగున్‌= బుశ్యశ్చంగుడిని; ప్రబోధించి= బాగా ప్రేరేపించి; వేశ్యా పుత్రి= 
వేశ్యాకుమారి; అరిగిన= వెళ్ళగా; బుశ్యశ్చంగుండు; దాని, పోయిన, వలను= ఆమె వెళ్ళిన వైపే; చూచుచు= చూస్తూ; 
అగ్నిహోత్రంబు, వేల్వ, మజచి= అగ్నిని ప్రజ్వలింపచేయటం- సమిధలు మొదలైన వాటిని అందులో వేయటం విస్మరించి; 
విపరీత బుద్ది+ఐ+ఉన్నన్‌= తారుమారైన మనసుతో ఉండగా; అంత= అంతట; అడవినుండి; వన్య ఫలంబులు= అడవిపళ్ళు; 
కొనివచ్చి= తీసికొనివచ్చి; విభాండకుండు; కొడుకున్‌+చూచి; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు; చింతా పరుండవు+ఐ= 
విచారగ్రస్తుడివై; అగ్నిహోత్రంబు వేల్వక= అగ్నిని రగుల్కొల్పకుండా; కాల+అతి[క్రమంబు+చేసితి= కాలాన్ని అతిక్రమించావు; 
అనినన్‌= అని అడుగగా; తండ్రికిన్‌; బుశ్యశ్చంగుండు; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా బుశ్యశ్చంగుడికి దేహేంద్రియస్పృహను చక్కగా వికసింపచేసి వేశ్యాకుమారి వెళ్ళిపోయింది. 
బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాపుత్రిక వెళ్ళినవైపే తన దృష్టిని నిలిపి అన్నిహోత్రాలను వేల్చక పరాకుతో తారుమారైన 
బుద్దితో అట్లాగే ఉన్నాడు. అంతలో అడవినుంచి పళ్ళుమొదలైనవాటిని సేకరించి ఆశ్రమానికి వచ్చి విభాండకుడు 
తనకొడుకును చూచి ఈ రోజు ఇట్టా ఎందుకు అగ్నిహోత్రాన్ని వేల్చకుండా చింతా(క్రాంతుడివై ఉన్నావు? కాలాన్ని 
అతి(క్రమించా వెందుకు? అని అడుగగా అతడికి బుశ్యశృంగుడు ఇట్టా బదులు పలికాడు. 


నిశేషం: వేశ్యాపు త్రిక బుశ్యశ్చంగుడిని “ప్రబోధించి” వెళ్ళిపోయిందట. 'ప్రబోధించు' అన్న ప్రయోగం ఇక్కడ చాలా అర్థవంతమైనది. 
తెలియని వాడికి తెలియ చెప్పటం. “బోధించటం” ఇక (ప్రబోధం అంటే ఏమిటి? మానవ మనస్సు (మస్తిష్కం) లో ఎన్నో 
అరలు, పొరలు, ఎన్నో దొంతరలు ఉంటాయి. శృంగార లాలసత్వం వాసనారూపాన నిద్రాణమై సమస్తజీవకోటిలో అంతరాంతరాలలో 
అణగి ఉంటుంది. ఆ శృంగారప్రవృత్తిని జాగృతంచేసి బుశ్యశ్చంగుడి మనసులో మేలుకొల్పింది వేశ్యాకుమారి. నిద్రాణమై 
ఉన్న ఆంతరంగిక (ప్రజ్ఞులను మేలుకొల్పుటమే (ప్రబోధం అని చెప్పవచ్చును. పై వచనం మూడవ పంక్తిలో వావిళ్లప్రతిలో 
'కాలాతిక్రమణంబు సేసి'- అనే పాఠం ఉన్నది. 
సీ. 'కాంచనవర్గుండు గడు రూపవంతుండు । గమ్మని జడలతో ఘనము లగుచు 

ననయంబు వట్రువలగు రెండు పిండంబు । లురమున విలసిల్లుచుండ, నటుత 

వెలుంగుచు జపమాల వ్రేలంగ, నన్నువ | నడుమును వడ(కంగ, నడచునపుడు 

కలహంసకూజితకలనాద మెసంగ నా । పాలికి నేం డొక్క బ్రహ్మచారి 


ఆ. వచ్చిపోయె; వానివదనంబువలన వె । ల్వడు సుగంధిమధురభాషితంబు 
పొలుచు వినగ సమదపుంస్కోకిలాలాప । చారు వగుచు హృదయ సమ్మదముగ. 103 


ప్రతిపదార్థం: కాంచన వర్షుండు= బంగారు రంగు కలవాడు; కడు= మిక్కిలి; రూపవంతుండు= అందగాడు; కమ్మని 
జడలతోన్‌= సొగసైన జడలతో; ఘనములు+అగుచున్‌= పెద్దవిగా ఉన్నటువంటి; అనయంబు= ఎల్లప్పుడు; వట్రువలు+అగు= 
గుండ్రంగా ఉన్నటువంటి; రెండు+పిండంబులు= రెండు ఉండలు; ఉరమునన్‌= వక్షస్థ్రలమందు; విలసిల్హచుండన్‌= 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


శోభిల్దుతుండగా; అజుతన్‌= కంఠమందు; వెలు(గుచు= (ప్రకాశమానమై; జపమాల= జపం చేసుకునేందుకు అనువైన దండ; 
(వేలంగన్‌= వేలాడగా; అన్నువ= అలతి అయిన; నడుమును= కౌను; వడ(కంగ= అల్లాడగా; నడచునపుడు= నడుస్తున్నప్పుడు= 
కలహంస, కూజిత, కలనాదము= రాజహంస(క్రేంకారం వలె అవ్యక్త మధుర నినాదం; ఎసంగ= అతిశయించగా; నేండు= ఈ 
రోజు; నా, పాలికి= నా దగ్గరకు; ఒక్క= ఒక; (బ్రహ్మచారి= బుషి కుమారుడు; వచ్చిపోయె= వచ్చి వెళ్ళిపోయాడు; వాని, 
వదనంబు వలన= అతడి ముఖంనుండి; వెల్వడు= బయటికి వచ్చే; సుగంధి, మధుర, భాషితంబు= మంచి పరిమళంతోకూడిన 
తియ్యనైనపలుకు; సమద, పుంస్కోకిల+ఆలాప, చారువు+అగుచు= మదించిన గండుకోయిలయొక్క కూబితంవలె సొంపారుతూ; 
హృదయ, సమ్మదముగన్‌= డెందానికి ఆనందంగా; వినంగన్‌= వినటానికి; పొలుచున్‌= ఒప్పినది. 


తాత్పర్యం: 'నేడు నాదగ్గరకు ఒక బ్రహ్మచారి వచ్చివెళ్ళాడు. అతగాడు మిగుల రూపవంతుడు; బంగారురంగు 
కలిగి మిక్కిలి అందమైన జడలు కలవాడు. అతడి వక్షస్థ్సలాన గుండ్రనివై, ఘనములై విలసిల్లే రెండు మాంసపు 
ముద్దలు ఉన్నాయి. అతడి కంఠంలో ఒక చక్కటి జపమాల వెలుగుతున్నది (ప్రకాళిస్తున్నది. అతడి సన్నటి 
నడుము వణుకుతున్నది. అతడు నడిచేటప్పుడు (ఆతని పాదాలనుండి) కలహంస కూజితంవలె అవ్యక్త మధురమైన 
ధ్వని వెలువడుతున్నది. అతడి ముఖంనుండి వెలువడే మాటలు తీయనివై, సుగంధాన్ని వెదజల్లేటటువంటివై 
వినటానికి మదించిన గండుకోయిలల ఆలాపాలవలె మనస్సుకు ఆనందం కొలుపుతున్నాయి. 


విశేషం: ఈ సీసపద్యంలోని అర్జాంతరస్ఫూర్తి హృదయంగమమైంది. బుశ్యశృంగుడు (బ్రహ్మచారి అనుకొని అభివర్లించింది 
నిజానికి వేశ్యాపుత్రికను. కాంచన వర్లం, కమ్మని జడలు, ఘనములు, వ(ట్రువలు అయిన రెండు మాంసపిండాలు ఆ 
(బ్రహ్మచారి వక్షస్థ్రలాన ఉన్నాయి. అవి వేశ్యాపుత్రిక వక్షోజాలు. కంఠమందు జపమాలగా బుశ్యశృంగుడు భావించింది ఆమె 
ధరించిన వ(జ్రహారం. సన్నటి (అన్నువ) నడుముతో ఆమె నడయాడేటప్పుడు వెలువడే కలహంస కూజిత కలనాదం ఆమె 
చరణమంజీర క్వణదణుకింకిణీరవం. ఆమె నోటినుంచి వెలువడే గీతాలు గండుకోయిలల ఆలాపాలవలె డెందాన్ని అలరిస్తున్నాయి. 
పుంస్కోకిలాలాపం: పాడేటటువంటిది మగకోకిలేకాని ఆడకోకిల కాదు. నన్నయ లోకజ్ఞ్డుడు. (ప్రతిభాశాలి. అతడు 
పుంస్కోకిలాలాపాన్నే ప్రస్తావించాడు. పలువురు కవులు కోకిలవధూకలకాకలీధ్వనులను వర్లించటం వేరు. నన్నయ పరిజ్ఞానం 
వేరు. పైపద్యం రెండవ పంక్తిలో కొన్ని ప్రతుల్లో 'వట్రువలగు రెండు శృంగంబు లురముని - అనే పాఠాంతరం ఉన్నది. 


కు ఆ బుషికుమారు కట్టిన । చీరలు నతిమృదులములు విచిత్రములు; మనో 
హారము వాని బృహత్కటి | భారము; నం దొక్క కనకపట్టము వెలుంగున్‌. 104 


ప్రతిపదార్థం: ఆ బుషికుమారుకట్టిన చీరలున్‌= ఆ మునికుమారుడు కట్టుకొన్న వస్త్రాలు; అతిమృదులములు= మిక్కిలి 
మెత్తటివి; విచిత్రములు= అత్యద్భుతాలైనవి; వాని బృహత్‌+కటిభారమునందు= అతడి బరువైన పెనుమొలయందు అంటే 
విశాలమైన జఘనభాగమందు; మనస్‌+హారము= మనోహారము-మనసును హరించేటటువంటిది; ఒక్క, కనక, పట్టము= ఒక 
బంగారు పట్టీ (ఒడ్డాణం); వెలుంగున్‌= ప్రకాశిస్తున్నది. 


తాత్సర్యం: ఆ బుషిపుత్రుడు కట్టిన వస్త్రాలు ఆహా! ఎంత సుకుమారాలైనవి! ఎంత అద్భుతమైనవి! వాడి విశాల 
జఘన(ప్రదేశమందు మనసును హరించే ఒక బంగారు ఒడ్డాణం శోభిల్లుతున్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 393 


విశేషం: బుశ్యశ్చంగుడు ఎంత అమాయిక కోమలమనస్కుడైనా వేశ్యాపుత్రిక వేషభాషలు అతడిని ఆకర్షించాయి. ఈ 
ఆకర్షణలో లౌకికకాలుష్యం లేదు, కాని, నైసర్గికమైన, (ప్రకృతిసిద్ధమైన, వర్లనాతీతమైన ఒకానొక అనుభూతి తొణికిసలాడుతున్నది. 
ఆ బుషి కుమారుడు ధరించిన వస్త్రాలు అరణ్యాలలో బుషికుమారులు ధరించే నారబట్టలు కావు గదా. అవి అతి 
మృదులములైన పీతాంబరాలు. వాడి విశాల జఘనభారమందు శోభిల్లే కాంచనపట్టం, కాంచన కాంచీదామం. సాధారణ 
(బ్రహ్మచారులకు, వనవాసాన శుష్కించిన (బ్రహ్మచారులకు బృహత్కటిభారం ఉండదు. ఈ (బ్రహ్మచారికి గల బృహత్కటిభారం 
బుశ్యశ్చంగుడిని ఆకర్షించింది! 


కు పవనసమీరిత మధుసం । భవ వివిధప్రసవసౌారభము౦. బోలి ముని 
ప్రవరుని తనువునయం దు । ద్ధవమై రమ్యమయి సౌరభము విలసిల్లున్‌. 105 


ప్రతిపదార్థం: పవన, సమీరిత, మధు, సంభవ, వివిధ, ప్రసవ, సౌరభమున్‌+పోలి= గాలిచేత వ్యాపింప చేయబడిన వసంతమందు 
న పెక్కు పువ్వుల నెత్తావులను పోలి; ముని, (ప్రవరుని, తనువున+అందు= బుషిశ్రేష్టుడి శరీరమందు; ఉద్భవము+ఐ= 
పుట్టినదై; రమ్యము+అయి= సొంపైనదై; సౌరభము= సువాసన; విలసిల్లున్‌= శోభిల్టుతుంది. 


తాత్సర్యం: ఆ మునిశ్రేష్టుడి తనువునుండి వెలువడిన సొగసైన నెత్తావి, ఆమనిలో వికసించే వేర్వేటు పూలపైనుండి 
వీతెంచే గాలియందలి సౌరభంవలె రమ్యంగా విలసిల్లుతున్నది. 


నిశేషం: ఆ (బ్రహ్మచారిశరీరంనుండి వెలువడే సుగంధం వసంతబుతువులో వికసించే నానాపుష్పసౌరభాలను పోలి శోభిల్లుతుంది- 
అనటంచేత ఆ వేశ్య పూసికొన్న అత్తరుల నెత్తావి ద్యోతకమవుతున్నది. 


వ. మటియు నక్కునూరుం డొక్కయెట్జనిఫలంబు దన దక్షిణపాణితలంబున నందంద చటిచుచు నది నేలంబడి 
యెగయం బోయిన వలనికి వ్రాలుచు వాతావధూతంబైన బాలవృక్షంబునుం బోలె నొప్పుచున్న నమ్మునిపుత్తు 
నందు నా హృదయంబు దద్దయుం దగిలినయది. 106 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఆ+కుమారుండు= ఆ (బ్రహ్మచారి; ఒక్క+ఎజ్జని, ఫలంబు= ఒక ఎజ్జని పండు; తన, 
దక్షిణ, పాణి, తలంబునన్‌= తనకుడిచేతి పైభాగాన; అందు+అందు+అ= అక్కడక్కడా; చజచుచున్‌= కొట్టూ కొడుతూ, 
చరుస్తూ అది= ఆ పండు; నేలన్‌+పడి= భూమిపై పడి; ఎగయన్‌= ఎగురగా; పోయిన, వలనికి, వాలుచు= పోయిన చోటికి 
వంగుతూ; వాత+అవధూతంబు+ఐన= గాలిచేత అటూ ఇటూ ఊపబడిన; బాలవృక్షంబునున్‌+పోలెన్‌= చిన్నచెట్టువలె; 
ఒప్పుచున్నన్‌= విలసిల్లుతుండగా; ఆ+ముని, పుత్రు+అందు= ఆ ముని కుమారుని యందు; నాహృదయంబు= నా 
హృదయం; తద్దయున్‌= మిక్కుటంగా; తగిలినయది= తగుల్కొన్నది. 


తాత్సర్యం: మరియున్నూ, ఆబ్రహ్మచారి ఒక ఎర్రని పండును తన కుడి అరచేతితో మోదుతూ, అది నేలమీదపడి 
మళ్ళీ మీదికి ఎగిసేటప్పుడు దానియెడకు వాలుతూ గాలిచేత విసరబడిన చిన్నచెట్టువలె తూగాడినాడు. ఆ బుషి 
కుమారుడిపట్ట నా హృదయం మిక్కుటంగా ఆకర్షితమైనది. 


విశేషం: (1) ఇది కందుక క్రీడాభివర్లన అన్నది తేటతెల్లం. (2) ఉపమాలంకారం: వాతావధూతమైన బాలవృక్షం ఉపమానం. 
కందుకకక్రీడా నిపుణ అయిన వేశ్యాంగన ఉపమేయం. చెట్టు మొదలు కదలదు. గాలిచేత కొమ్మలు, రెమ్మలు కదులుతాయి. 
అట్లాగే వేశ్యాంగన పాదాలు కదలకుండా చేతులను మాత్రమే ఆడించింది. ఇది సమానధర్మం. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. నన్నును గౌంగిలించుకొని నా వదనంబునకున్‌ నిజాస్య మా 
సన్నము జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా; 
నెన్న(డు నట్టి శబ్దము మునీశ్వర! మున్‌ విని యే నెటుంగ; న 
య్యన్నున బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు సూడంగన్‌. 107 


ప్రతిపదార్థం: నన్నును= నన్ను; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; నా వదనంబునకున్‌= నాముఖానికి; నిజ+ఆస్యము= 
తనముఖం; ఆసన్నమున్‌+చేసి= దగ్గరికి కలిసేటట్టు చేసి; ఒక్క= ఒక; మృదు, శబ్దము= మెత్తటిసవ్వడి; మనస్‌+హరంబుగాన్‌= 
మనసును హరించేటట్టుగా; చేసె= వెలువడ చేశాడు; ముని+-ఈశ్వర!= మునులలో ఈశ్వరుడి వంటివాడా! బుషిశ్రేష్టుడా!; 
ఎన్నండున్‌= ఎప్పుడు; అట్టి, శబ్దము= అటువంటి (వీనులకు విందైన) ధ్వని; మున్‌= మునుపు; ఏన్‌= నేను; విని= విని; 
ఎటుంగను= ఎయుగను; ఆ+అన్నువ, (బ్రహ్మచారి, ముఖము= ఆ లేత బుషికుమారుడి ముఖం; చూడంగన్‌= చూడగా; 


అంబురుహంబు సమంబు= పద్మంతో సమానం, 


తాత్సర్యం: oe బుషిశ్రేష్టుడా! ఆ (బ్రహ్మచారి నన్ను ఆలింగనం చేసికొని, నా ముఖానికి దగ్గరగా తన ముఖం 
చేర్చి మనోహరమైన ఒక మృదునాదం వెలువడచేశాడు. వీనులకు విందైన అటువంటి మధుర ధ్వని మునుపెన్నడూ 
నేను వినలేదు. అరసిచూడగా ఆ లేత (బ్రహ్మచారి ముఖం తామరపువ్వుతో సరిపోలుతుంది. 


విశేషం: ఆ (బ్రహ్మచారి తనను కౌగిలించుకొన్న తరువాత ముద్దుపెట్టుకొన్నట్టు బుశ్యశ్చంగుడు తండ్రికి వర్షించి చెప్పవలసి 
ఉన్నది. అయితే ముద్దు బుశ్యశ్చంగుడికి అనుభవామేడితమైనట్టిదికాదు కదా. అనుభవైక వేద్యమైన విషయాన్ని వర్లించేందుకు 
మాటలు చాలవు. మాటలలో చెప్పలేని అనుభూతిని మాటలలో చెప్పటమే కవితాకళలోని విచిత్ర విరోధాభాసం. ముద్దును 
ఏమాత్రం వాచ్యం చేయకుండా బుశ్యశ్చంగుడు చేసిన అభివర్లన చదివితే సహృదయులు తలలూపక తప్పదు కదా. ఇక 
భారతీయ సాహిత్యంలో కవులు ఎందరెందరో యుగయుగాంతరాలలో నాయికముఖాన్ని పద్మంతో పోల్సారు. అంత పాత 
పడిన ఉపమానం వేరొకటి లేదేమో. అయినా బుశ్యశ్చంగుడు 'అయ్యన్నువ (బ్రహ్మచారి ముఖ మంబురుహంబు సమంబు'” 
అనగా ఆ తామరపువ్వులో సృష్టి ప్రారంభ సమయంలోని తొలి ఉషస్సు సౌరు తొణికిసలాడుతున్నది. బుశ్యశృం గుడు 
'క్రాంతదర్శియై ఆ (బ్రహ్మచారి ముఖంలో అంబురుహ శోభ సందర్శించాడు. అలం: ఉపమాలంకారం. 


వ. నా యిచ్చిన వన్యస్వాదుఫలంబు లాదరించి యారగింప కమ్మునికుమారుం డమృతోపమానంబు లైన 

ఫలంబులు నతిమధురంబులైన పానీయంబులు నాకు నిచ్చిన నుపయోగించితి. 108 
ప్రతిపదార్థం: నా+ఇచ్చిన= నేను ఇచ్చిన; వన్య, స్వాదు, ఫలంబులు= అడవిలోని రుచికరాలైన పళ్ళు; ఆదరించి= మన్నించి; 
ఆరగింపక= తినక; ఆ+ముని, కుమారుండు= ఆ బుషి పుత్రుడు; అమృత+ఉపమానంబులు+ఐన= అమృతంతో సరిపోల్చతగిన; 


ఫలంబులును= పళ్ళున్నూ; అతి, మధురంబులు+ఐన= మిక్కిలి తీయనైన; పానీయంబులు= పానకాలు; నాకున్‌+ఇచ్చినన్‌= 
నాకు సమర్పించగా; ఉపయోగించి తిన్‌= స్వీకరించాను. 


తాత్సర్యం: నేను ఇచ్చిన అడవిలోని మంచిపళ్ళను ఆదరించి తినకుండా, ఆ బుషికుమారుడు అమృతంతో 
సరిపోలేటటువంటి పళ్ళను, మిక్కిలి తియ్యనైన పానీయాలను నాకు ఈయగా నేను ఉపయోగించాను. 


క. తన చేతి పుష్పముల. జ । ల్లిన నంతట( జెదరి యవి యళిప్రకరనిషే 
వన మొప్ప నున్నయవి; యి | వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్‌. 109 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 395 
ప్రతిపదార్థం: తన చేతి పుష్పములన్‌= తన చేతిలోని పువ్వులను; చల్లినన్‌= విసరగా; అవి= ఆ పువ్వులు; అంతటన్‌= అన్ని 
వైపుల; చెదరి= అటూ ఇటూ పడి; అళిప్రకర నిషేవనము+ఒప్పన్‌= తుమ్మెదల గుంపులచేత చక్కగా ఆస్వాదించబడుతూ; 
ఉన్న+అవి= ఉన్నాయి; ఈ+వనకుసుమముల+అట్టు= ఈ అడవిలోని పూవుల వలె; కావు= కావు; వరగంధంబుల్‌= (అవి) 
శ్రేష్టమైన పరిమళం కలవి. 


తాత్పర్యం: ఆ బ్రహ్మచారి తనచేతిలోని పువ్వులను వెదచల్లగా, అవి అంతటా చెదరిపడి తుమె ్య్రదలచేత చక్కగా 
సేవించబడుతూ శోభిల్లాయి. అవి ఈ అడవిపూల వంటివి కావు. (అనగా ఈ అడవి పూలు అంతగా వాసన 
లేనివని భావం.) ఆ పువ్వులు శ్రేష్టమైన పరిమళం కలవి. 


వ. నాకు నమ్మునిపుత్తునాశ్రమంబునందు వానితో నొక్కటం దపంబు సేయుచుండు నిష్టం' బనినం గొడుకు 
పలుకులు విని విభాండకుండు విస్మితుండై 'తపస్వుల తపంబులకు విఘ్నంబులు సేయ ననేక రూపులయి 
రాక్షసులు వనంబునం గ్రుమ్మరుచుండుదురు; తజ్జనదత్తంబు లయిన పానీయంబు లపేయంబు; లతి 
సుగంధులయిన కుసుమంబులు మునులకు వర్ణనీయంబు' లని కొడుకుం బ్రబోధించి, యెప్పటియట్ల 
వన్యఫలంబులు దేర నరిగిన. 110 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఆ+ముని, పుత్రు= ఆ బుషి కుమారుడియొక్క; ఆ(శ్రమంబునందు, వానితోన్‌, ఒక్కటన్‌= 
ఏకాంతంగా వాడితో కలిసి ఆ(శ్రమంలో; తపంబు+చేయుచుండన్‌= తపస్సు చేస్తూ ఉండటం; ఇష్టంబు+అనినన్‌= కోరిక 
అయినది అనగా; కొడుకు, పలుకులు= కుమారుడి మాటలు; విని= ఆలకించి; విభాండకుండు= విభాండక ముని; 
విస్మితుండు+ఐ= అచ్చెరువందినవాడై; తపస్వుల, తపంబులకు= మునుల తపస్సులకు; విఘ్నంబులు+చేయన్‌= ఆటంకాలు 
కల్పించేందుకు; అనేక, రూపులు+ఐ= పెక్కు ఆకారాలు (రూపాలు) ధరించినవారై; రాక్షసులు; వనంబునన్‌= అడవిలో; 
(క్రుమ్మరుచు+ఉండుదురు= తిరుగుతూ ఉంటారు; తద్‌+జన దత్తంబులు+అయిన= ఆ జనాలచేత ఇవ్వబడిన; పానీయంబులు= 
పానీయాలు; అపేయంబులు= (త్రాగకూడనివి; అతి, సుగంధులు+ఐన= మిక్కుటమైన పరిమళం కల; కుసుమంబులు= 
పువ్వులు; మునులకు= బుషులకు; వర్దనీయంబులు= వదలిపెట్టతగినవి; అని= అని చెప్పి; కొడుకున్‌= కుమారుడికి; 
ప్రబోధించి= హెచ్చరించి; ఎప్పటి+అట్ల= యథాప్రకారం; వన్యఫలంబులు= అడవిలో దొరికేటటువంటి పండ్లు; తేరన్‌+అరిగిన= 
తెచ్చేందుకు వెళ్ళగా. 


తాత్సర్యం: ఆ బుషికుమారుడితో కలిసి మెలిసి ఆతని ఆ(శ్రమంలో ఏకాంతంగా తపస్సు చేయాలని నాకోరిక- 
అని బుశ్యశ్చంగుడు తండ్రికి చెప్పగా, కుమారుడి మాటలు విన్న విభాండకుడు ఆశ్చర్యం పొందాడు. 'బుషుల 
తపస్సులకు అంతరాయాలు కల్పించేందుకై రక్కసులు అడవులలో అనేకరూపాలతో తిరుగాడుతూ ఉంటారు. 
అటువంటివారు ఇచ్చే పానీయాలు స్వీకరించతగనివి. మిక్కుటమైన సువాసనగల పువ్వులను మునులు 
ఉపయోగించకూడదు” అని విభాండకుడు కొడుకుకు జా(గ్రత్తలు వచించి, ఎప్పటివలె అడవిలో దొరికే పండ్లు 
తెచ్చేందుకై అరణ్యంలోకి వెళ్ళాడు. 


క. చనుదెంచి తరుణి మునినం । దను చిత్తంబునకు వైకృతము. జేసి; విలా 
సినుల సహాలాప సహా । సన సహయానములు బంధసమములు గావే! 111 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తరుణి= లేజవరాలు (వేశ్యపుత్రికు, చనుదెంచి= వచ్చి; ముని, నందను, చిత్తంబునకు= ముని కుమారుడి 
యొక్క మనస్సుకు; వైకృతమున్‌+చేసె= వికారభావాన్ని పొందేటట్టు చేసింది- అంటే మనసులో మార్పు కలిగించింది; 
విలాసినుల= విలాసవతులయొక్క; సహ+ఆలాప, సహ+ఆసన, సహ, యానములు= కలిసిమెలిసి మాట్లాడటం, కూర్చొనటం, 
ప్రయాణం చేయటం; బంధ సమములు+కావే!= కట్టువడుటతో సమానాలైనవి కావా! 


తాత్సర్యం: వేశ్యాపుత్రిక అయిన లేజవరాలు వచ్చి బుషికుమారుడైన బుశ్యశ్చంగుడి మనస్సులో వికారాన్ని 
కల్గించింది. అందచందాలతో హొయలొలికే మిటారికత్తెలతో కలిసిమెలసి మాట్లాడటం, దగ్గరగా ఒకచోట కూర్చోవటం, 
తిరుగాడటం కట్టువడుటతో సమానాలు కదా! 


విశేషం: (1) అలం: అర్జాంతరన్యాసం. (2) నన్నయ కవితాశిల్సానికి విశిష్టత చేకూర్చిన నానారుచిరార్థసూక్తి నిధిత్వానికి ఈ 
పద్యం ఉదాహరణ( ప్రాయం. 


వ. ఇట్లు బుశ్యశృంగుండు విలాసినీమోహితుండయి, తండ్రి కెటింగింపక సుచరిత్రంబయిన తన యాశ్రమంబు 
విడిచి, మనుష్యయోగంబునం దగిలి యక్కోనులి పిటుందన చని, యంగదేశంబు సొచ్చి, యందు 
రోమపాదు నాదేశంబున రాజాశ్రయం బను వనంబున నుండునంత. 112 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బుశ్యశ్చంగుండు; విలాసినీ, మోహితుండు+అయి= వేశ్యచేత మిగుల ఆకర్షించబడినవాడై; 
తండ్రికి+ఎజీింగింపక= తండ్రికి తెలియజేయకుండా; సుచరిత్రంబు+*అయిన= మంచి(ప్రవర్తనతో కూడిన; తన+ఆ(శ్రమంబు, 
విడిచి= తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి; మనుష్య, యోగంబునన్‌+తగిలి= మనుష్యులకు సాధారణమైన నడవడి కూర్పులో 
చిక్కుకొని; ఆ+కోమలి= ఆ సుకుమారి యొక్క; పిటుందన= వెనువెంటనే; చని= వెళ్ళి; అంగ, దేశంబు+చొచ్చి= అంగరాజ్యంలో 
ప్రవేశించి; అందు= ఆ అంగదేశంలో; రోమపాదు+ఆదేశంబునన్‌= రోమపాదుడియొక్క ఆజ్ఞప్రకారం; రాజ+ఆ(శ్రయంబు= 
రాజాశ్రయంబు+అను= వనంబునన్‌= రాజాశ్రయం అనే తోటలో; ఉండు+అంత= ఉన్నప్పుడు. 


తాత్సర్యం: ఈ విధంగా బుశ్యశ్చంగుండు లేజవరాలైన వారకాంతచేత ఆకర్షితుడై, ఆమె వలపులో చిక్కుకొని 
తండ్రికి తెలియకుండా మంచి ప్రవర్తనకు నెలవైన తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి, మానవులకు సాధారణమైన నడవడికలో 
చిక్కుకొని, ఆ సుందరాంగి వెనువెంట వెళ్ళి అంగదేశం చేరి, అక్కడ రోమపాదుడిఆజ్ఞప్రకారం 'రాజాశ్రయం' అనే 
తోటలో ఉండగా. 


విశేషం: ఇక్కడ 'మనుష్యయోగంబునం దగిలి అన్న పదగుంఫనం (ప్రత్యేకించి అనుశీలించ తగింది. 'యోగి” శబ్దాన్ని 
గురించిన విపులవ్యాఖ్యానం 'ప్రకరణాంతరంలో ((ప్రథమాశ్వాసం) (వ్రాయబడింది. వలపు - విలాసినీ వ్యామోహం మానవ 
సహజమైన యోగం. ఇం(దియలౌల్యం మానుషయోగమైతే. ఇం[ద్రియ నిగ్రహం, తపస్సు అధిమానవయోగం. యోగ శబ్దానికి 
“పొందిక, 'కూడికి అన్న అర్థం బహుళవ్యాప్తం. సామరస్య సంధానం యోగానికి అంతరాత్మ, ఐహికం గాని, ఆముష్మికంగానీ 
లలిత కళాత్మకమైన సామరస్యసంధానంతో మేళవిస్తే అది యోగమౌతుంది. ఇక్కడ బుశ్యశ్ళంగుడు దివ్యయోగం నుండి 
జారి మనుష్యయోగంలో చిక్కుకొన్నాడు. ఈవచనంలో పెక్కు భారతప్రతుల్లో 'రాజాశ్రమంబను' - అనే పాఠాంతరం 
కనిపిస్తుంది. వావిళ్లప్రతిలో 'రాజశ్రయంబను భవనంబుని - అనే పాఠభేదం ఉన్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 397 


మత్తకోకిలము. 

అమ్మునీశునివాసశక్తి. దదంగదేశమునందు మే 

ఘమ్ము లెల్ల వలంకులం గడు. గ్రమ్మి సర్వజనప్రమో 

దమ్ముగా€ బ్రభవద్దృహజ్జలధార లొప్ప(గ వృష్టిం జే 

సె మ్మహానదులున్‌ మహాసరసీవరంబులు నిండ(గన్‌. 113 
ప్రతిపదార్థం: ఆ+ముని+ఈశు= ఆ బుషిశ్రేష్టుడి యొక్క; నివాస శక్తిన్‌= నివసించటంయొక్క మహిమచేత; తత్‌+అంగ 
దేశమునందు= ఆ అంగరాజ్యంలో; మేఘమ్ములు+ఎల్ల= మబ్బులన్నీ; వలంకులన్‌= దిక్కులన్నిటినీ; కడున్‌+(క్రమ్మి= మిక్కుటంగా 
కప్పి; సర్వ, జన, (ప్రమోదమ్ముగాన్‌= అందరు ప్రజలకూ సంతోషాన్ని కలిగించేటట్టుగా; (ప్రభవత్‌, బృహత్‌+జల, ధారలు+ 
ఒప్పుంగ= పుట్టుతున్న గొప్పనీటి ధారలు విలసిల్లగా; మహాసరసీవరంబులు= గొప్ప సరస్సులు; మహా నదులున్‌= గొప్ప 
నదులును; నిండంగన్‌= నిండేటట్టుగా; వృష్టిన్‌+చేసెన్‌= వాన కురిపించాయి. 


తాత్పర్యం: ఆ బుశ్యశ్చంగ మహాముని నివసించటంవలన ఏర్పడిన మహిమచేత ఆ అంగదేశం మబ్బులు 
దిక్కులన్నిటా వ్యాపించి ప్రజలందరికీ ఆనందం కలిగేటట్టుగా కారుతున్న పెనునీటి ధారలతో పెద్ద సరస్సులు, 
గొప్పనదులు పొంగి పొరలేటట్టు వాన కురిపించాయి. 


విశేషం: వలంకులు= దిక్కులు; వలకు వలను రూపాంతరం; 'కెలంకులు” అనే పాఠాంతరం అనేక (ప్రతులలో కనబడుతున్నది. 
కెలను అంటే దిక్కు. రూపాంతరం కెలంకు. వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


ఆనందా(శ్రమ (గ్రంథమాల(ప్రతిలో 'మహానది దీర్థికా సరసీనదంబులు నిండంానో - అనే పాఠాంతరం ఉన్నది. 


వ. _ ఇట్లు బుశ్యశ్చంగు నాగతంబున నంగవిషయంబున నవగ్రహదోషంబు నిరస్తంబైన సంతసిల్లి రోమపాదుండు 
తన కూంతు శాంత యనుదాని నత్యంతకాంతిమతి నమ్మునివరునకు వివాహంబు సేసి. 114 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బుశ్యశ్చంగు+ఆగతంబునన్‌= బుళ్యశ్చంగుడి రాకవలన; అంగవిషయంబునన్‌= 
అంగదేశంలో; అవగ్రహ, దోషంబు= అనావృష్టి అనే బాధ; నిరస్తంబు+ఐనన్‌= తొలగిపోగా; రోమపాదుండు; సంతసిల్లి= 
సంతోషంచి; తన, కూతు= తన పుత్రిక; శాంత+అనుదానిన్‌= శాంత అనేపేరు కల ఆమెను; అత్యంతకాంతిమతిన్‌= మిక్కిలి 
లావణ్యం కలదానిని; ఆ+మునివరునకు= ఆ బుషిశ్రేష్టుడికి; వివాహంబు+చేసి= పెళ్లిచేసి. 


తాత్సర్యం: ఈ విధంగా బుశ్యశృంగుడి రాకవలన అంగదేశంలో వర్షం లేకపోవడమనే దోషం తాలిగిపోవటంచేత 
రోమపాదుడు సంతోషించి అతడికి లావణ్యరాశి అయిన తనకూతురు శాంత నిచ్చి పెళ్ళిచేశాడు. 


క. అనుభోగయోగ్యములుగా । ధనరాసులు భూషణములు దాసీనివహం 
బును గాంచనమయ శయ్యా | సనములు ముని కిచ్చె హృదయసంతోషముగాన్‌. 115 


ప్రతిపదార్థం: అనుభోగ యోగ్యములుగా= అనుభవించేందుకు అర్హత కలవిగా; ధనరాసులు= డబ్బుల కుప్పలు; భూషణములు= 
ఆభరణాలు; దాసీ, నివహంబును= దాసీ(స్త్రీల సముదాయమున్నూ; కాంచన, మయ, శయ్యా+ఆసనములు= బంగారంతో 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయబడిన మంచాలు, కూర్చొనే పీఠాలు (కుర్చీలు); హృదయ సంతోషముగాన్‌= డెందానికి ఆనందం కొలిపేటట్లు; 
మునికి+ఇచ్చెన్‌= బుషికి కట్నంగా సమర్పించాడు. 


తాత్సర్యం: అనుభవించేందుకు తగినటువంటి ధననిధులు, ఆభరణాలు, దాసీసమూహాలు, బంగారు శయ్యలు, 
ఆసనాలు మొదలైనవి హృదయం ఉప్పొంగేటట్లుగా బుశ్యశ్చంగుడికి కట్నంగా రోమపాద మహారాజు సమర్పించాడు. 


విభాండకు(డు బుశ్యశ్చంగుని వెదకుచు వచ్చుట (సం. 3-113-11) 


వ. మటియు గోసహస్రంబు లనేకంబు లిచ్చి గోకులసంకులంబుగా ఘోషంబులు దేశంబుల నెల్ల నిలిపి నిత్య 
సత్మారంబుల బుశ్యశ్ళంగునకు( బ్రియంబుసేయుచుండె; నంత నట విభాండకుండు దన యాశ్రమంబున. 
గొడుకుం గానక యెల్లదేశంబులు రోయుచు నంగదేశంబునకు వచ్చి గోగణసంకీర్ణబైన యొక్కఘోషంబు 
నందు గోపసత్కృతుండై యొక్క దివసంబు వసియించి 'యిది యెవరి ఘోషం?' బని గోపాలకుల నడిగిన 
వార లి ట్లనిరి. 116 

ప్రతిపదార్థం: మజీయు= అదనంగా; గోసహ(స్రంబులు= వేలకొద్ది ఆవులు; అనేకంబులు+ఇచ్చి= పెక్కు ఇచ్చి; గో, కుల, 
సంకులంబుగా= ఆవులమందల గుంపులతో కూడిన; ఘోషంబులు= గొల్లపలైలు; దేశంబులన్‌+ఎల్ల= వివిధ (ప్రదేశాలలో; 
నిలిపి= ఏర్పాటుచేసి; నిత్యసత్కారంబుల= దినం దినం చేసే మర్యాదలతో; బుళ్యశ్చంగునకున్‌; ప్రియంబు= ప్రీతిని; 
చేయుచుండెన్‌= చేస్తున్నాడు; అంతన్‌= అటుమీద; అట= అక్కడ, బుశళ్యశృంగుడి ఆశ్రమంలో; విభాండకుండును= 
విభాండకమునియున్నూ; తన+ఆ(శ్రమంబునన్‌= తన ఆ(శ్రమంలో; కొడుకున్‌= పుత్రుడిని; కానక= చూడక; ఎల్ల, దేశంబులు= 
రాజ్యాలన్నీ; రోయుచున్‌= వెదకుతూ; అంగదేశంబునకు= అంగదేశానికి; వచ్చి= వచ్చి; గో, గణ, సంకీర్లంబు+ఐన= ఆవుల 
మందలచేత క్రిక్కిరిసిఉన్న; ఒక్కఘోషంబునందు= ఒక గొల్లపల్లెలో; గోప, సత్కృతుండు+ఐ= గొల్లలచేత పూజించబడినవాడై; 
ఒక్కదివసంబు వసియించి= ఒక్క రోజు ఉండి; ఇది= ఇది; ఎవరి, ఘోషంబు?= ఎవరికి చెందిన ఆవులమంద?; అని= 
అంటూ; గోపాలకులన్‌= గొల్లలను; అడిగిన= (ప్రశ్నించగా; వారు= వారు (ఆ గోపాలకులు) ఇట్టు+అనిరి= ఈ రీతిగా 
పలికారు. 


తాత్సర్యం: అదనంగా వేలకొద్దీ ఆవులను ఇచ్చి, ఆవులతో క్రిక్కిరిసిన గొల్లపల్లెలను వివిధప్రదేశాలలో నెలకొల్పి 
ప్రతిదినం సత్కారాలు చేస్తూ రోమపాదుడు బుశ్యశ్చంగుడికి ప్రీతి కలిగిస్తున్నాడు. అంత అక్కడ బుషివాటికలో 
విభాండకుడికి కొడుకు కనిపించకపోవటంచేత అతడిని వెదకుతూ దేశదేశాలు పయనించి, విభాండకుడు చివరకు 
అంగదేశాన్ని చేరి, ఆవులతో నిండిన ఒక గొల్లపలైలో గోపాలకులచేత సత్కారాలను పొంది, ఇది ఎవరి ఆవులమంద?” 
అని అడిగాడు. అప్పుడు ఆ గోపాలురు ఇట్లా బదులు పలికారు. 


క. “యతినాథ! వినవె యిది నీ |, సుతుఘోషం; బిదియ కాదు చూడ ననేకా 
యుతఘోషంబులు గల వు । న్నతగుణునకు బుశ్యశ్ళంగునకు నిద్దరణిన్‌. 117 


ప్రతిపదార్థం: యతినాథ!= బుషులకు అధినేతవైన ఓ విభాండకమహర్షి!; వినవు+ఎ= వినలేదా (వినండి!); ఇది= ఇది; నీ 
సుతుఘోషంబు= నీ కొడుకుయొక్క ఆలమందల గొల్లపల్లె; ఇది+అ, కాదు= ఇది మాత్రమే కాదు; చూడన్‌= పరిశీలించగా; 
ఈ ధరణిన్‌= ఈ పుడమిపై; అనేక+అయుత, ఘోషంబులు= పెక్కు పెద్ద ఆవులమందలు; ఉన్నతగుణునకు= గొప్ప 
మంచిగుణాలు కలవాడైన; బుళ్యశృంగునకున్‌= బుశ్యశ్చంగుడికి; కలవు= ఉన్నాయి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 399 


తాత్సర్యం: 'బుషులకు అధినేతవైన ఓ విభాండకమహర్షీ! ఇది నీ కుమారుడియొక్క ఆలమంద, ఈ ఒక్క 
ఆలమంద మా(త్రమే కాదుకదా! ఎన్నో పెద్ద పెద్ద ఆవులమందల ఈ పుడమిలో (ఈరాజ్యంలో) ఎన్నోచోట్ల 
గొప్పగుణాలు కలవాడైన బుశ్యశ్చంగుడికి ఉన్నాయి.” 


వ. అనిన విని విభాండకుండు సంతసిల్లి బుశ్యశ్ళంగు తొజ్టుపట్ల విశ్రమించుచు రోమపాదుపురంబునకు వచ్చి 
యందు శాంతా సహితుందైన బుశ్యశ్చంగుం జూచి సంతుష్ట హృదయుండై, తన కొడుకుం గోడలిం దోడ్కొని 
నిజాశ్రమంబున కరిగి; నందు వసిష్టున కరుంధతియు, నగస్త్యునకు లోపాముద్రయు, ముద్గలునకు 
నాలాయనియైన యింద్రసేనయుంబోలె దనకు బరమభక్తియుక్తియై శాంత పరిచర్య సేయుచుండ 
బుశ్యశ్యంగుండు సుఖంబుండె' నని చెప్పిన నా కౌశికహ్రదంబున నందటు నభిషిక్తులై యేనూటు 
మహానదుల సమాగమస్థానంబైన గంగాసాగర సంగమంబు( జూచుచు సముద్రతీరంబునం జని 
కళింగదేశంబున వైతరణి యను మహానదిం గని; రంత రోమశుండు ధర్మరాజున కిట్లనియె. 118 


ప్రతిపదార్థం: అనిన= అని పలికిన; విని= విని; విభాండకుండు= విభాండక మహర్షి సంతసిల్లి= సంతోషించి; బుశ్యశృంగు= 
బుశ్యశ్చంగుడియొక్క; తొ౭ట్టపట్ల= ఆలమంద లుండే చోట్ల; విశ్రమించుచున్‌= విశ్రాంతి తీసికొంటూ; రోమపాదు పురంబునకు 
వచ్చి= రోమపాదుడి రాజధానీనగరం చేరి; అందు= అక్కడ; శాంతా, సహితుండు+ఐన= శాంతతో కూడుకొనిఉన్న; బుశ్య 
శృంగున్‌+చూచి= బుశళ్యశ్చంగుడిని చూచి; సంతుష్ట, హృదయుండు+ఐ= తనివి చెందిన హృదయం కలవాడై; తన, 
కొడుకున్‌+కోడలిన్‌= తన కొడుకును, కోడలిని; తోడ్కొని= తన వెంటబెట్టుకొని; నిజ+ఆ(శ్రమంబునకు= తన బుషివాటికకు; 
అరిగెన్‌= వెళ్ళాడు; అందున్‌= ఆ ఆశ్రమంలో; వసిష్టునకు= వసిష్టమహర్షికి; అరుంధతియు; అగస్త్యునకు; లోపాముద్రయు; 
ముద్గలునకు= ముధ్గలమునికి; నాలాయని+ఐన= నాలాయని (కాశిరాజు) కూతురైన; ఇంద్రసేనయున్‌; పోలెన్‌= పోలునట్టుగా; 
తనకున్‌= తనకు (బుళ్య శృంగుడికి); పరమ, భక్తి, యుక్త+ఐ= మిక్కిలి భక్తితో కూడినటువంటిదై; శాంత= శాంతాదేవి; 
పరిచర్య, చేయుచుండ= సేవ చేస్తుండగా; బుశళ్యశ్చంగుండు; సుఖంబు+ఉండెన్‌= సుఖంగా ఉండినాడు; అని= అంటూ; 
చెప్పినన్‌= చెప్పగా; ఆ కౌశిక, హ్రదంబునన్‌= ఆ కౌళికుడి పేరు మీదుగా వెలసిన మడుగులో; అందటున్‌= ధర్మరాజు 
ప్రభృతులు; అభిషిక్తులు+ఐ= స్నానం చేసినవారై; ఏనూణు, మహా, నదుల= ఐదువందల గొప్ప ఏరుల; సమాగమ, స్టానంబు+ఐన= 
కలిసేటటువంటి చోటు అయిన; గంగా, సాగర, సంగమంబున్‌= గంగానది సముద్రంలో కలిసేచోటును; చూచుచు= దర్శిస్తూ; 
సముద్ర తీరంబునన్‌= సముద్ర తీరరేఖను అనుసరించి; చని= వెళ్ళి; కళింగ, దేశంబునన్‌= కళింగదేశాన; వైతరణి+అను= 
వైతరణి అనేపేరు కలిగిన; మహానదిన్‌+కనిరి= గొప్పనదిని చూచారు; అంత= అటుతరువాత (పిమ్మట); రోమశుండు= 
రోమశుడు; ధర్మరాజునకు= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని గోపాలకులు చెప్పగా విభాండకమహాముని మిక్కిలి సంతసించాడు. అక్కడనుండి విభాండక 
మహర్షి పయనించి, మార్గమధ్యంలో బుశ్యశ్చంగుడి ఆవులమందలు ఉన్న తావులలో విశ్రమిస్తూ, చివరకు రోమపాదుడి 
రాజధానిని చేరి అక్కడ శాంతాదేవితోపాటు ఉన్న బుశ్యశ్చంగుడిని చూచి సంతృప్తి చెందిన హృదయం కలవాడైనాడు. 
తదుపరి విభాండకుడు తన కొడుకును కోడలిని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. అంత శాంతాదేవియున్నూ 
బుశ్యశృంగుడికి- అరుంధతి వసిష్టుడికీ, ఇంద్రసేన ముద్గలుడికీ, లోపాముద్ర అగస్తుడికీ వలె పరమభక్తితో 
సేవచేస్తుండగా, బుశ్యశ్చంగుడు సుఖంగా జీవితం గడిపాడు'- అని రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. పిమ్మట 
అందరు ఆ కౌశిక సరోవరంలో స్నానంచేశారు. ఐదునూర్ల మహానదులకు సంగమస్టానమైన గంగాసాగర సంగమాన్ని 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


సందర్శిస్తూ, తీరరేఖను బట్టి పయనించి కళింగదేశం చేరి అక్కడ వైతరణి అనే మహానదిని సందర్శించారు. 
అప్పుడు రోమశుడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


క 'మునిదేవవరులు యజ్ఞము । లొనరించిరి తొల్లి దీని యుత్తరతీరం 
బున; నిది పుణ్యాస్పదమై | తనరును యజ్ఞావభృథశతస్నానములన్‌. 119 


ప్రతిపదార్థం: మునిదేవవరులు= మునులలో, దేవతలలో (్రేష్టులు; దీని ఉత్తరతీరంబునన్‌= ఈ వైతరణీనది ఉత్తరపు గట్టున; 
తొల్లి= పూర్వకాలంలో; యజ్ఞములు= యజ్ఞాలు; ఒనరించిరి= చేశారు; యజ్ఞ+అవభృథశత, స్నానములన్‌= యజ్ఞం 
పరిసమాప్తమైనప్పుడు నూరుసార్లు చేసిన స్నానాలచేత; ఇది= ఈ వైతరణీనది; పుణ్య+ఆస్పదము+ఐ= పుణ్యానికి నెలవై; 
తనరును= ఒప్పుతున్నది. 


తాత్పర్యం: 'పూర్వకాలంలో ఈ వైతరణీ మహానది ఉత్తరతీరంలో బుషీశ్వరులు, దేవతా(్రేష్టులు ఎన్నో యజ్ఞాలు 
చేశారు. యజ్ఞ పరిసమాప్తి సమయాన శతాధికంగా చేసిన అవభృథస్నానాలవలన ఈ మహానది పుణ్యానికి నెలవైనది. 


వ. మథటియు సకలయజ్ఞంబుల యందును బ్రశస్తంబయిన పశుభాగంబు పశుపతికి దేవతలును బుషులును 
నిందు గల్పించి; రీ తీర్ధం బాడినవారు దేవయానగతు లగుదు' రనినం గృష్టాసహితుండై ధర్మతనయుండు 


దమ్ములుం దానును వైతరణీస్నానంబు సేసి, రోమశుం జూచి “మునీంద్రా! నాకు భవతసాదంబున 


నఖిలలోకంబులుం గాననయ్యె, వైఖానసుల వేదాధ్యయన శబ్దంబులు విననయ్యె 'ననిన విస్మితుండై 
రోమశుండు ‘వైఖానస నివాసం బిందులకు ముప్పదివేల యోజనంబులు గలదు; వారల యధ్యయన 
శబ్దంబులు వింటివి గావున నీవు దివ్యుండ' వంచు నరిగి యనవరత ఫలాలంకృతంబైన యొక్క వనంబు€ 
గని “యిందు దొల్లి స్వాయంభువుండైన విశ్వకర్మ యజ్ఞంబు సేసి. 120 


ప్రతిపదార్థం: మజీయు= విశేషించి; సకల యజ్ఞంబుల+అందును= అన్ని యజ్ఞాలలోను; (ప్రశస్తంబు+ఐన= గొప్పదిగా 
ఎన్నదగిన; పశుభాగంబు= పశుభాగం అనే నివేదన; పశుపతికిన్‌= శివుడికి; దేవతలును, బుషులును= దేవతలు, మునులు 
కలిసి; ఇందున్‌= ఈచోట; కల్పించిరి= ఏర్పాటు చేశారు; ఈ తీర్థంబు+ఆడినవారు=. ఈ తీర్థంలో స్నానంచేసినవారు; 
దేవయానగతులు+అగుదురు= దేవతలు పయనించే మార్గాన వెళ్లేవారు కాగలరు; అనినన్‌= అని చెప్పగా; ధర్మతనయుండు= 
ధర్మపుత్రుడు; తమ్ములున్‌+తానును= తాను, తనసోదరులు; కృష్ణాసహితుండు+ఐ= (ద్రౌపదితో పాటు; వైతరణీ స్నానంబు+చేసి= 
వైతరణీ నదిలో స్నానాలు చేసి, రోమశున్‌*చూచి= రోమశుడిని చూచి; ముని+ఇం(ద్రా!= ముని శశ్రేష్టుడా!; నాకు= నాకు; 
భవత్‌+ప్రసాదంబునన్‌= నీయొక్క దయవలన; అఖిలలోకంబులున్‌= సమస్త జగత్తులు; కానన్‌+అయ్యెన్‌= కన్పించాయి; 
వైఖానసుల, వేద+అధ్యయన, శబ్దంబులు= వైఖానసులయొక్క వేదాలు చదువుతున్న నాదాలు; వినన్‌+అయ్యెన్‌= వినిపించాయి; 
అనిన= అని చెప్పగా; విస్మితుండు+ఐ= ఆశ్చర్యం పొందినవాడై; రోమశుండు; వైఖానసనివాసంబు= వైఖానసులు నివసించేచోటు; 
ఇందులకు= ఈ చోటికి; ముప్పదివేలయోజనంబులు= ముప్పదివేల ఆమడలదూరాన; కలదు= ఉన్నది; వారల+ 
అధ్యయనశబ్దంబులు= వారు వేదాలను చదివే ధ్వనులు; వింటివి= విన్నావు; కావున= కాబట్టి; నీవు, దివ్యుండవు= నీవు 
మనుష్యుశక్తికి అతీతమైన దివ్యశక్తి కలవాడివి; (దివ్య పురుషుడవు); అంచున్‌= అనిచెపుతూ; అరిగి= వెళ్ళి; అనవరతఫల+ 
అలంకృతంబు+ఐన= ఎల్లప్పుడూ పండ్లతో కళకళలాడుతూ ఉండే; ఒకవనంబున్‌+కని= ఒక తోటను చూచి; ఇందున్‌= 
ఇక్కడ; తొల్లి= పూర్వం; స్వాయంభువుండు+ఐన= స్వాయంభువ మనువుకు సంబంధించిన; విశ్వకర్శ్మ= విశ్వకర్మ అనే 
మహనీయుడు; యజ్ఞంబు+చేసి= యజ్ఞాన్ని చేసి, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 401 


తాత్సర్యం: ఇక్కడ విశేషించి పేర్కొన తగిన అంశం ఏమిటంటే- సకల(క్రతువులలో గొప్పదిగా ఎన్నదగిన పశుభాగాన్ని 
దేవతలు, బుషిరేణ్యులు కలిసి ఇక్కడ పశుపతికి ఏర్పాటు చేశారు. ఈ తీర్థంలో స్నానంచేసినవారు దేవతలు 
వెళ్లేటటువంటి మార్గాన పోగలరు'- అని చెప్పగా ధర్మరాజు తానున్నూ, తమ్ములున్నూ, ([ద్రాపదితోపాటు వైతరణీనదిలో 
స్నానంచేసి, రోమశుడితో, 'మునివరేణ్యా! నాకు నీ దయవలన సమస్తలోకాలు కనిపిస్తున్నాయి. వైఖానసులు చేస్తున్న 
వేదపారాయణం నాకు వినపడుతున్నది' అని చెప్పగా రోమశుడు ఆశ్చర్యపోయి” వైఖానసులు నివసించే చోటు 
ఇక్కడికి ముప్పైవేల ఆమడల దూరంలో ఉన్నది. వారు చేస్తున్న వేదపారాయణం నీకు వినపడటంచేత నీకు 
మానవమా(త్రులకు లేనటువంటి దివ్యశక్తి ఉన్నది; నీవు దివ్య పురుషుడవు' అని చెపుతూ ప్రయాణం చేసి, ఎల్లప్పుడూ 
పండ్లతో ఉండే ఒక తోటను చూచి, “ఇక్కడ పూర్వకాలాన స్వాయంభువమనువుకు చెందిన విశ్వకర్మ యజ్ఞం చేసి. 


క. దక్షు డయి యజ్ఞదక్షిణ । దక్షిణభూభాగ మెల్ల దా నిచ్చె నశే 
ఇ న! mn వ్‌ 
ష క్షితిధర వనములతో । నక్షయమతిం గశ్యపునకు నార్త్విజ్యమునన్‌. 121 


ప్రతిపదార్థం: తాన్‌= తాను (విశ్వకర్మ); దక్షుండు+అయి= సమర్దుడై; యజ్ఞదక్షిణ= యజ్ఞం చేయించినందుకు ఇచ్చే 
సంభావనగా, అక్షయమతిన్‌= తరుగని బుద్దితో; అశేష, క్షితిధర, వనములతోన్‌= సమస్తమైన కొండలు, అరణ్యాలతోపాటు; 
దక్షిణ, భూ, భాగము+ఎల్లన్‌= దక్షిణ దిక్కున ఉండే భూమిభాగాన్సి అంతటినీ; కశ్వపునకున్‌= కశప మహామునికి; 
ల ౧ a గ్రా బ్ర థ్రీ లీ 
ఆర్టిజ్యమునన్‌= బుత్విజునకు ఇచ్చే సంభావనగా; ఇచ్చెన్‌= సమర్పించాడు. 


తాత్సర్యం: విశ్వకర్మ సమర్హుడై దక్షిణదిక్కున గల భూభాగమంతటినీ, కొండలు, అరణ్యాలతోపాటు కశ్యపమహర్షికి 
నిండుమనస్సుతో యజ్ఞం జరిపించి బుత్విజుడికి ఇచ్చే సంభావనగా సమర్పించాడు. 


విశేషం: యజ్ఞాన్ని చేయించే పురోహితులు బుత్విజులు. యజ్ఞం జరిపించినందుకు వారి కిచ్చే ధనానికి యజ్ఞదక్షిణ అనిపేరు. 

యజ్ఞకర్త నుండి ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించే బుత్విజులు పదహారుమంది. 1. బ్రహ్మ 2. ఉద్గాత 3. హోత 

4. అధ్వర్యుడు 5. (బ్రాహ్మణాచ్చంసి 6. ప్రస్తోత 7. మైత్రావరుణుడు 8. (ప్రతిప్రస్తోత 9. పోత 10. (ప్రతిహర్త 11. అచ్చా 

వాకుడు 12. నేష్ట 13. ఆన్నీధ్రుడు 14. సుబ్రహ్మణ్యుడు 15. గ్రావస్తుతు(డు 16. ఉన్నేత. 

వ. దానికలిగి భూదేవి గశ్యపునకుం బట్టీక రసాతలంబునకుం బోయిన. దత్రృసాదార్థియై కశ్యపుం డుగ్రతపంబు 
సేసినం బ్రసన్నయై భూదేవి నీరిలోనుండి వెలువడి వేదిరూపంబునం గశ్యపునకు నిజరూపంబు సూపె; నవ్వేది 
యిది సుమ్ము! దీని నెక్కినవారు వీర్యవంతు లగుదు; రీమంత్రంబున దీని నెక్కుండు; పెనా. డిది దా వీక 
సముద్రంబు సొచ్చు' నని, 'యగ్శిర్మిత్రో యోని” యనునివి యాదిగా6 గల మంత్రంబు లుపదేశించిన. 122 


ప్రతిపదార్థం: దానికి+అలిగి= అందుకు కోపించి; భూదేవి= భూదేవత; కశ్యపునకున్‌= కశ్యపమునికి; పట్టు+-ఈక= పట్టుబడక; 
రసాతలంబునకున్‌= పాతాళానికి; పోయినన్‌= వెళ్ళగా; తత్‌+ప్రసాద+అర్థి+ఐ= ఆమెయొక్క దయను అభిలషించినవాడై; 
కశ్యపుండు= కశ్యపమహర్షి ఉగ్ర, తపంబు+చేసినన్‌= కఠోరమైన తపస్సు చేయగా; భూదేవి; ప్రసన్న+ఐ= సుముఖత కలది 
అయి; నీరిలోనుండి= నీటిలో నుండి; వెలువడి= బయటికి వచ్చి; వేది, రూపంబునన్‌= తిన్నె ఆకృతిలో; కశ్యపునకు= 
కళ్యపుడికి; నిజరూపంబు= తన ఆకారాన్ని; చూపెన్‌= కనిపింపచేసింది; ఆ+వేది= ఆ అరుగు; ఇది= ఇదే; సుమ్ము!= సుమా!; 
దీనిన్‌= దీనిని- ఈ వేదిని; ఎక్కినవారు= అధిరోహించినవారు; వీర్యవంతులు= పరాక్రమం కలవారు; అగుదురు= కాగలరు 
(అవుతారు); ఈ మం(త్రంబున= ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ; దీనిన్‌= ఈ వేదిని; ఎక్కుండు= అధిరోహించండి; పెజు 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 
నాండు= కానివేళ; ఇది= ఈ వేది; తావు+-ఈక= చోటీయక; సముద్రంబు+చొచ్చు= సముద్రంలో ప్రవేశిస్తుంది; అని= అని 


చెప్పి; “అన్నిర్మిత్రోయోనిః” = అగ్నిర్మిత్రోయోనిః; అనునివి= అనే ఈ పదాలు; ఆదిగాన్‌+కల= మొదటగల (ఆ పదాలతో 
మొదలయ్యే); మం(త్రంబులు= మంత్రాలు; ఉపదేశించినన్‌= ఉపదేశించగా. 


తాత్పర్యం: అందుకు భూదేవికి కోపంవచ్చింది. ఆమె కశ్యపుడికి పట్టుపడక పాతాళానికి వెళ్ళిపోయింది. కశ్యప 
మహర్షి భూదేవి అనుగ్రహాన్ని సంపాదించేందుకు కఠోరతపస్సు చేశాడు. అంత భూదేవి ప్రసన్నురాలై నీటిలోనుండి 
వెలువడి వేదిరూపంలో కశ్యపుడికి సాక్షాత్కరించింది. ఆ వేదియే ఇది. ఈ వేదిని అధిరోహించినవారు మిగుల 
పరాక్రమంతో తేజరిల్లుదురు. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మాత్రమే ఈ వేదిని ఎక్కాలి. లేకపోతే ఇది సముద్రంలోకి 
పోగలదు. అని రోమశుడు చెప్పి 'అగ్నిర్మిత్రోయోనిః అనే పదాలతో ప్రారంభమయ్యే మం(త్రాలను ఉపదేశించాడు. 


విశేషం: మంత్రము= నిర్లీతాలైన అక్షర సమామ్నాయాన్ని పునరావృత్తిగ వల్లెవేసే విధానం. (బీజాక్షరసంపుటి). 


క. అనుజులు దానును ముని శా | సనమున నవ్వేది యెక్కి సమధికవీర్యం 

బున నొప్పె బ్రాహ్మణులదీ | వన లెసంగంగ ధర్మసుతుండు వాసవలీలన్‌. 123 
ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మపుత్రుడు; అనుజులు= తమ్ములు; తానును= తానున్నూ (ధర్మజుడున్నూ); ముని 
శాసనమునన్‌= బుషి ఆజ్ఞ చొప్పున; ఆ+వేది= ఆ అరుగు; ఎక్కి= అధిరోహించి; సమధిక వీర్యంబునన్‌= మిగుల 
అతిశయించిన పరాక్రమ తేజస్సు చేత; బ్రాహ్మణుల= విప్రుల; దీవనలు+ఎసంగంగన్‌= ఆశీస్సులు విలసిల్లగా; వాసవలీలన్‌= 
ఇంద్రుడి వలె; ఒప్పెన్‌= శోభించాడు. 


తాత్పర్యం: ఆముని నిర్దేశించిన ప్రకారం ధర్మరాజు తమ్ములతో సహా ఆ వేదిక మీదికి ఎక్కాడు. దానివలన 
అతడికి అమితమైన బలం ఏర్పడింది. బ్రాహ్మణుల ఆశీస్సులతో ధర్మజుడు ఇంద్రుడివలె (ప్రకాశించాడు. 


క. ధరణీసురవర మునిగణ । పరివృతులై యరిగి కనిరి పాండవులు వియ 
చ్చర నిర్జర సేవిత సుం | దర కందర మగు మహేంద్రధరణీధరమున్‌. 124 


ప్రతిపదార్థం: పాండవులు= పాండునందనులు; ధరణీసుర, వర, మునిగణ, పరివృతులు+ఐ= (బ్రాహ్మణశ్రేష్ణులచేత, 
మునిబృందంచేత చుట్టుకొనబడినవారై; అరిగి= (ప్రయాణించి; వియత్‌+చర, నిర్జర, సేవిత, సుందర, కందరము+అగు= 
ఆకాశగమనంకలవారిచేత, దేవతలచేత సేవించబడి, అందమైన గుహలు కలిగిఉన్న; మహేంద్ర ధరణీ ధరమున్‌= 
మహేం[ద్రపర్వతాన్ని; కనిరి= చూచారు. 


తాత్పర్యం: (బ్రాహ్మణప్రవరులు మునులబృందం తమ చుట్టూ రాగా, పాండవులు ఆకాశగమనం కలవారైన 
దేవతల చేత సేవించబడుతూ అందమైన గుహా ప్రదేశాలు గలిగిన మహేంద్రపర్వతాన్ని చూచారు. 
వ. అందుల మహాతపోధనులకు నమస్కార సత్మారంబుల మనఃప్రియంబు సేసి ధర్మరా జిట్లనియె. 125 


ప్రతిపదార్థం: అందుల= అందున్న; మహాతపస్‌+ధనులకు= గొప్ప తపస్సు అనే సంపద కలవారికి; నమస్కార, సత్కారంబులన్‌= 
వందనాలతో, గౌరవమర్యాదలతో; మనస్‌+(పియంబు= మనస్సులకు సంతోషాన్ని; చేసి= కలిగించి; ధర్మరాజు= ధర్మజుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 403 


తాత్పర్యం: తపస్సే సంపదగా కలిగి అందున్న మహర్షులకు నమస్కరించి, సత్కారాలు చేసి వారి మనసులు 
రంజింపజేసి ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు. 


తే. 'పరమమునులార! యిగ్గిరిం బరశురాము । శుభచరిత్రుని మీ రెపు సూతు రట్టె! 
యమ్మహాభాగు మీచూచు నవసరంబు । నందు మాకును జూడంగ నమరునొక్కొ?” 126 


ప్రతిపదార్థం: పరమ మునులార!= గొప్పబుషులార!; ఈశ+గిరిన్‌= ఈ కొండమీద; పరశురామున్‌= పరశువు ఆయుధంగా 
కల రాముడిని; శుభ చరిత్రుని= మంచిచరిత్ర కలవాడిని; మీరు+ఎవ్లు= మీరు ఎల్లప్పుడూ; చూతురు+అట్టె= చూస్తూ 
ఉంటారట; ఆ+మహాభాగున్‌= ఆ మహనీయుడిని; మీ, చూచు+అవసరంబునందున్‌= మీరు దర్శించే సమయాన; మాకును+ 
చూడంగన్‌+అమరును+ఒక్కొ?= మాకు కూడ చూచేందుకు వీలు కలుగుతుందా? 


తాత్పర్యం: 'గొప్పమునులార! ఈ కొండపై మీరు ఎల్లప్పుడు శుభచరిత్ర కల మహానుభావుడు పరశురాముడిని 
చూస్తూ ఉంటారటకదా! మేముకూడ ఆ మహానుభావుడిని మీరు చూచేటప్పుడు దర్శించటానికి వీలుకలుగుతుందా?' 


వ. అనిన నమ్మునిసంఘంబులోన రామానుచరుండైన యకృతవ్రణుం డను ముని ధర్మరాజున కిట్లనియె. 127 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; ఆ+ముని, సంఘంబులోనన్‌= ఆ బుషుల సమూహంలో; రామ+అనుచరుండు+ఐన= 
పరశురాముడిని అనుసరించే శిష్యుడైన; అకృతవ్రణుండు+అను, ముని= అకృతవ్రణుడు అనేబుషి ధర్మరాజునకు= 
ధర్మపుత్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా ఆ బుషులబృందంలో పరశురాముడి శిష్యుడైన అకృతవ్రణుడు అనే బుషి ధర్మరాజుతో 
ఈ విధంగా బదులు పలికాడు. 


తే. “ధర్మతనయ! మీరాక ముందటి యెటుంగు । జామదగ్స్యుండు నిర్మలజ్ఞానదృష్టి 
ar 
ననఘ! యెల్లి చతుర్దశి నమ్మహాతు( । జూతు రిమ్మును; లీవును జూడు మిచట.' 128 


ప్రతిపదార్థం: ధర్మతనయ!= ఓ ధర్మరాజా!; జామదగ్భ్యుండు= జమదగ్ని కుమారుడైన పరశురాముడు; నిర్మలజ్ఞానదృష్టిన్‌= 
స్వచ్చమైన జ్ఞానమనెడి చూపులతో; మీరాక= మీరు ఇక్కడికి రావటం; ముందజ= ముందే; ఎయుంగున్‌= ఎరిగిఉన్నాడు; 
అనఘ!= పాపరహితుడైన ధర్మరాజా!; ఎల్లి= రేపు; చతుర్దశిన్‌= చతుర్దశి తిథిని; ఆ+మహాత్మున్‌= ఆ గొప్ప ఆత్మకలవాడిని- 
పరశురాముడిని; ఈ+మునులు= ఈ బుషులు; చూతురు= చూస్తారు; ఇచటన్‌= ఇక్కడ; ఈవును= నీవున్నూ; చూడుము= 
సందర్శించవలసింది. 


తాత్పర్యం: 'పాపరహితుడవైన ఓ ధర్మరాజా! రేపు చతుర్దశినాడు మహాత్ముడైన పరశురాముడిని ఈ బుషులు 
దర్శించగలరు. నీవున్నూ వారితోపాటు పరశురాముడిని దర్శనం చేసికొనవచ్చును.' 
వ. అనిన ధర్మతనయుండు మహేంద్రంబున నా రాత్రి వసియించి యకృతవ్రణు నిట్లని యడిగి. 129 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; ధర్మతనయుండు= ధర్మరాజు; మహేంద్రంబునన్‌= మహేంద్ర పర్వతమందు; ఆ రాత్రి; 
వసియించి= ఉండి; అకృత[వ్రణున్‌= అకృత(వ్రణుడిని, ఇట్టు+అని= ఈ విధంగా; అడిగెన్‌= ప్రశ్నించాడు. 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని అకృత వ్రణుడు చెప్పగా ధర్మరాజు ఆ రాత్రి మహేం(ద్రపర్వతమందు వసించి అతడిని ఈ 
విధంగా ప్రశ్నించాడు. 


క. “భువన జన స్తుతుం డగు భా। ర్గవు చరితము వినగ నాకు గడు. గొతుకగౌ 
రవ మైనది; దాని ముని । ప్రవర! యెటింగింపు కర్ణపథరమ్యముగన్‌. 130 


ప్రతిపదార్థం: భువనజనస్తుతుండు+అగు= అన్ని లోకాలలోని జనులందరిచేత పొగడబడినవాడైన; భార్గవుచరితము= భృగుమహర్షి 
వంశంలో జన్మించిన పరశురాముడి వృత్తాంతం; వినంగ= వినటానికి; నాకున్‌= నాకు; కడున్‌= మిక్కిలి; కౌతుక, గౌరవము+ఐనది= 
కుతూహలంతో కూడిన పూజ్యభావం ఏర్పడింది; ముని, (ప్రవర!= బుషులలో శ్రేష్టుడివైన ఓ అకృతవ్రణా!; దాని= దానిని, 
(ఆ పరశురాముడి గాథను); కర్ల, పథ, రమ్యముగన్‌= చెవుల మార్గానికి అందంగా- వీనులవిందుగా; ఎణింగింపు= 
తెలియజేయవలసింది. 


తాత్సర్యం: 'మునిశ్రేష్టుడివైన అకృతవ్రణ మహర్షీ! సమస్తలోకాల యందలి జనులచేత పొగడబడినటువంటి 
పరశురాముడి చరిత్ర వినటానికి నా మనస్సు కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్నది. ఆ భార్గవవంశీయుడైన మహనీయుడి 
వృత్తాంతం నాకు వీనులవిందుగా వినిపించ వేడికోలు.' 


విశేషం: ధర్మరాజు తీరయాత్రలను పురస్కరించుకుని ఆయాస్థలాలకు సంబంధించిన గాథలను గురించి రోమశమహర్షిని, 
వివిధ మహర్షులను, (గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఆయా బుషులు ఆయాగాథలను వివరిస్తున్నారు. స్వయంసంపూర్ణాలైన 
ఈ పౌరాణిక గాథలకు ఐక్యసంధానం గావించింది ధర్మరాజు జిజ్ఞాస. ఈ విధంగా ఆరణ్యపర్వం భారతంలో బృహత్పర్వంగా 
రూపొందింది. 


అకృత వ్రణు(డు ధర్మరాజునకు. బరశురాముని మహివము సెప్పుట (సం. 3-115-9) 


వ. అని యడిగిన ధర్మరాజునకు నకృతవ్రణుం డిట్లని చెప్పె. దొల్లి కన్యాకుబ్దంబున గాధియను రాజు కూంతు 
సత్యవతి యనుదాని భృగుపుత్తుండగు బుచీకుండను మహాముని వివాహార్దియై గాధి నడిగిన 
నమ్మునివరునకు వా. డిట్లనియె. 131 


ప్రతిపదార్థం: అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడికి; అకృతవ్రణుండు= అకృతవ్రణుడు; 
ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు; తొల్లి= పూర్వకాలంలో; కన్యాకుబ్బంబునన్‌= కన్యాకుబ్బ్దం అనే పేరుకల 
పట్టణంలో; గాధి+అను, రాజు, కూంతు= గాధి అనేపేరు గల ప్రభువుయొక్క పుత్రిక; సత్యవతి, అను, దానిన్‌= సత్యవతి 
అనే పేరుకల అమ్మాయిని; భృగుపుత్రుండు+అగు= భృగుపుత్రుండు+అగు= భృగు మహర్షి కొడుకైన; బుచీకుండు+అను, 
మహాముని= బుచికుడు అనే మహర్షి వివాహ+అర్థి+ఐ= పెళ్ళాడేందుకు; గాధిని= గాధిరాజును; అడిగినన్‌= అర్థించగా; 
ఆ+మునివరునకున్‌= ఆ బుషిశ్రేష్టుడికి; వాండు= అతడు-ఆ గాధిరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని ప్రశ్నించగా ధర్మరాజుకు అకృతవ్రణుడు ఇట్లా చెప్పాడు: పూర్వకాలంలో కన్యాకుబ్దం అనే 
పట్టణంలో గాధి అనే రాజుకు కూతురైన సత్యవతి అనే కన్యకను భృగుమహర్షి కుమారుడైన బుచీకమహాముని 
పెళ్ళాడకోరి గాధిని అర్థించాడు. ఆ మహారాజు గాధి, ఆ మహర్షి బుచీకుడికి ఇట్టా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 405 


సీ. “ఒక్కకర్ణ్థంబు నీలోత్సలశ్యామమై । తను వెల్ల శశిహంసధవళ మైన 
యిట్టి గుజ్జములు వే యిక్కన్య కుంకు వి । ట్లీ నోపుదేని మునీంద్ర! దీని 
నమరంగ బెండిలి యగు; మిది మాకుల । ధర్మంబు” నావుడు. దరుణి బెండ్లి 
యగువేడ్క భార్గవు( డప్పుడ వరుణేంద్రు । పాలికి( జని వాని బడసి తెచ్చె; 


©. నవనినాథ! గంగయందు( గన్యాకుబ్ద | పురవరంబునందు. బుట్టె నట్టి 
హయసహస్ర మమలమై; నాంటంగోలెను | నశ్వతీర్ద మనంగ నయ్యె నదియు. 132 


ప్రతిపదార్థం: ఒక్కకర్ణంబు= ఒకచెవి; నీల+ఉత్పలశ్యామము+ఐ= నల్లకలువవలె నల్లగా; తనువు+ఎల్ల= శరీరమంతా; శశి, 
హంహ, ధవళము+ఐన= చంద్రుడివలె హంసవలె తెల్లనైన; ఇట్టి, గుజ్జములు= ఇటువంటి అశ్వాలు; వేయి= వేయి; ఈ+కన్యకు= 
ఈ ఆడపడుచుకు; ఉంకువ= శుల్కం; ఇట్టు= ఈ విధంగా; ఈన్‌+ఓపుదు+ఏని= ఇవ్వగలిగిన వాడవయితే; ముని+ఇంద్ర!= 
మునీం(ద్ర!= మునులలో శ్రేష్టుడా!; దీనిన్‌= దీనిని ఈ కన్యకను; అమరంగన్‌= ఒప్పిదంగా; పెండిలి+అగుము= వివాహం 
చేసికొనుము; ఇది= ఈ ఏర్పాటు; మా కులధర్మంబు= మా వంశంలోని ఆచారం; నావుడున్‌= అని చెప్పగా; తరుణిన్‌= 
జవ్వనిఅయిన ఆ కన్యకను; సెండ్లి+అగు= వివాహమాడే; వేడ్కన్‌= కుతూహలంతో; భార్గవు(డు= భృగుమహర్షి పుత్రుడు; 
అప్పుడు+అ= ఆ సమయంలోనే; వరుణ+ఇంద్రుపాలికిన్‌= వరుణ ప్రభువు దగ్గరకు; చని= వెళ్ళి, వానిన్‌= ఆ గుర్రాలను; 
పడసి= సంపాదించి; తెచ్చెన్‌= తీసికొనివచ్చాడు; అవనినాథ!= భూ భర్తయైన ఓ మహారాజా, ధర్మరాజా!) కన్యాకుబ్దపురవరంబు 
నందున్‌= కన్యాకుబ్దం అనే నగరరాజంలోని; గంగయందున్‌= గంగానదిలో నుండి; అమలము+ఐ= స్వచ్చమై; అట్టి= 
అటువంటి; హయసహ(స్రము= వేయిగుర్రాలు; పుట్టెన్‌= జన్మించాయి; నా(టన్‌+కోలెను= ఆ దినం నుండి; అదియు= ఆ 
కన్యాకుబ్దంలోని గంగానది; అశ్వతీర్థము+అనంగన్‌= అశ్వతీర్థం అనే పేరుతో; అయ్యెన్‌= విలసిల్లింది. 


తాత్పర్యం: “ఓ మహర్షీ! ఒక చెవి నల్లకలువవలె నల్లగా, మిగిలిన దేహమంతా చంద్రునివలె, హంసవలె తెల్లగా 
ఉండాలి, ఇటువంటి వెయ్యి గుర్రాలను కన్యాశుల్కంగా నీవు తెచ్చిఇచ్చినటైతే నీవు నా కూతురు సత్యవతిని 
వివాహం చేసికొనగలవు. ఇది మావంశ సంప్రదాయం' అని గాధిప్రభువు చెప్పాడు. అంత భృగుమహర్షి యొక్క 
పుత్రుడైన ఆ బుచీకుడు వరుణప్రభువు దగ్గరకు పోయి అటువంటి గుర్రాలను సంపాదించి తెచ్చాడు. ఓ 
ధర్మరాజా! ఆవిధంగా అటువంటి వేయిగు(ర్రాలు కన్యాకుబ్బ్దనగర మందలి గంగానది నుండి అవతరించాయి. 
అందువలన ఆనాటినుండి కన్యాకుబ్దంలోని గంగానదికి అశ్వతీర్ణం అనే పేరు ఏర్పడింది. 


విశేషం: బుచీకుడు కోరిన వేయి గుజ్టాలను వరుణుడు కన్యాకుబ్బ్ద సమీపంలోని గంగానది నుండి అందజేసినాడు. 
అందువలన అచ్చటి గంగానదికి అశ్వతీర్థమనే పేరు ఏర్పడింది. వరుణుడు ఇచ్చిన ఆ తెల్లని గుర్రాలకు ఒక చెవి మాత్రం 
నల్లగా ఉంటుంది. ఆ నలుపు నల్లకలువ వంటి నలుపు. అది కూడ చెవిపైభాగంలో మా(త్రమే; చెవిలోపలి భాగం మా(త్రం 


ఎణుగా ఉంటుంది. 
ఆ 


వ. బుచీకుండును గాధికి నిచ్చాసమంబులైన హయంబుల నిచ్చి వానికూ(తు సత్యవతిం బాణిగ్రహణవిధిం 
బరిగ్రహించి సుఖంబున్న(, గన్యాకుబ్దంబునకు భృగుండు వచ్చి వారలచేతం బూజితుండై కొడుకునుం 
గోడలినిం జూచి సంతసిల్లి యొక్కనాండు కోడలి కిట్లనియె. 133 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బుచీకుండును= బుచీకుడున్నూ; గాధికిన్‌= గాధిప్రభువుకు; ఇచ్చాసమంబులు+ఐన= కోరినకోరికకు 
అనురూపాలైన; హయంబులన్‌+ఇచ్చి= గుర్రాలను ఇచ్చి; వాని, కూంతు= వానియొక్క పుత్రిక; సత్యవతిన్‌= సత్యవతిని; 
పాణిగ్రహణ విధిన్‌= శాస్త్రీయమైన వైవాహికపద్దతిలో; పరి[గ్రహించి= స్వీకరించి (పెళ్ళాడి); సుఖంబు+ఉన్నన్‌= సుఖంగా 
నివసిస్తుండగా; భృగుండు= భృగుమహర్షి కన్యాకుబ్దంబునకు; వచ్చి= వచ్చి; వారల చేతన్‌= వారిచేత అనగా బుచీకుడిచేత, 
సత్యవతిచేత; పూజితుండు+ఐ= అర్చించబడినవాడై; కొడుకునున్‌ కోడలినిన్‌, చూచి; సంతసిల్లి= సంతోషించి; ఒక్కనాండు= 
ఒకానొకరోజు; కోడలికిన్‌= కోడలితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: బుచీకుడు, గాధిమహారాజు కోరిన కన్యాశుల్కాన్ని సమర్పించి అతడి పుత్రిక సత్యవతిని శా(స్రోక్త 
విధానంగా పెళ్ళాడి సుఖంగా కాలం గడుపుతున్నాడు. అంత కన్యాకుబ్దానికి భృగుమహర్షి విచ్చేసి, వారిచేత 
పూజించబడినవాడై, కొడుకును కోడలిని చూచి సంతోషించి ఒకరోజు కోడలికి ఇట్లా చెప్పాడు. 


క 'లలితాంగి! యేను నీ గుణ। ముల కతిహృష్టుండ నైతి ముద మొనరంగ ని 
మ్ముల నిచ్చెద వేడుము నీ । వలచు వరం” బనిన సత్యవతి యి ట్లనియెన్‌. 134 


ప్రతిపదార్థం: లలిత+అంగి!= సుకుమారమైన దేహం కలదానా!; ఏను= నేను; నీ గుణమ్ములకు= నీ మంచి లక్షణాలకు; 
అతి, హృష్టుండును+ఐతి= మిక్కిలి సంతోషం పొందినవాడిని అయినాను; ముదము+ఒనరంగన్‌= సంతోషం కలిగేటట్టుగా; 
నీ వలచు, వరంబు= నీకు ఇష్టమైన వరాన్ని; వేడుము= కోరుకొనుము; ఇమ్ములన్‌= సంట్రీతితో; ఇచ్చెద= అనుగ్రహిస్తాను; 
అనిన= అని పలుకగా; సత్యవతి= సత్యవతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: 'సుకుమారివైన ఓ సత్యవతీ! నీలోని మంచిగుణాలకు నేను మిక్కిలి సంతృప్తి చెందాను. సంతోషం 
కలిగేట్టు సంప్రీతితో నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను. నీకు ఇష్టమైన వరాన్ని కోరుకొనుము” అని భృగుమహర్షి 
చెప్పగా, కోడలు సత్యవతి ఇట్లా బదులు పలికింది. 


వ. దేవా! నీప్రసాదంబున నాకొక్కకొడుకును, మజ్జనని కొక్కకొడుకు నుదయింపవలయిు' నని మైక్కినం గరు 
ణించి భృగుండు 'నీకోరిన యట్లయగు; శుచిస్నాతలయి నీవు మేడిమ్రానిం గౌంగిలింపుము; నీజనని 
నశ్వత్చంబు.గౌంగిలింపు మను" మనిన నయ్యిద్దటు( దదాలింగన విపర్యాసంబు సేసిన నెటింగి భృగుండు 
గోడలి కిట్లనియె. 135 


ప్రతిపదార్థం: దేవా!= మహానుభావా! నీ ప్రసాదంబునన్‌= నీ దయవలన; నాకు+ఒక్క, కొడుకును= నాకు ఒక పుత్రుడును; 
మత్‌+జననికి= నాతల్లికి; ఒక్క కొడుకును; ఉదయింప= వలయును+అనిన= పుట్టవలెను అని; (మొక్కినన్‌= నమస్కరించగా; 
కరుణించి= దయతలచి; భృగుండు= భృగుమహర్షి నీ, కోరిన+అట్టు+అ+అగు= నీవు కోరిన విధంగానే జరుగుగాక; 
శుచిస్నాతలు+అయి= పరిశుభ్రంగా స్నానాలు చేసినవారై; నీవు=నీవు; మేడి, (మ్రానిన్‌= మేడిచెట్టును; కౌంగిలింపుము = 
ఆలింగనం చేసికొనవలసింది; నీ, జననిన్‌= నీతల్లిని; అశ్యత్ణంబున్‌= రావిచెట్టును; కౌంగిలింపుము+అనుము= ఆలింగనం 
చేయుమని చెప్పుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+ఇద్దణున్‌= ఆ ఇరువురున్నూ; తద్‌+ఆలింగన, విపర్యాసంబు, చేసినన్‌= 
కౌగిలించుకొనటంలో తారుమారు చేయగా; ఎజింగి= తెలిసికొని; భృగుండు= భృగుమహర్షి కోడలికి= కోడలితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 407 


తాత్సర్యం: 'దేవా! నీ అను[గ్రహంవలన నాకు ఒక కొడుకు, నా తల్లికి ఒక కొడుకు కలుగుగాకి అని సత్యవతి 
భృగుడిని ప్రార్థించి నమస్కరించగా, ఆయన కరుణించి “నీవు కోరినట్లే జరుగునుగాక! మీరు పరిశుభ్రంగా 
స్నానంచేసి, నీవు మేడిచెట్టును కౌగిలించుకో; నీ తల్లి అశ్వత్తాన్ని ఆలింగనం చేసికొనుగాక' అని ఆనతిచ్చాడు. కాని, 
సత్యవతి అశ్వత్హవృక్షాన్ని, ఆమెతల్లి మేడిచెట్టును కౌగిలించుకొన్నారు. ఆ విషయాన్ని భృగుడు తెలిసికొని కోడలితో 
ఇట్లా పలికాడు. 


విశేషం: శుచిస్నాతలు' - అనగా 'బుతుస్నాతలు' అని అర్థం. బుతుమతులు నాల్గవదినము శుద్దికొరకు చేసే స్నానం 
బుతుస్నానం. అదే శుచిస్నానం. శుచిస్నానం చేసినవారు శుచిస్నాతలు. చూడు: సంస్కృత భారతం, భండార్కరు ప్రచురణ, 
[1-15-23 క్లో 
ఉ. 'పుత్తుండు నీకు బ్రహ్మకులపూజ్యుండు పుట్టియు వాండు దారుణ 

క్షత్రచరిత్రుండై పరంగు గర్వమునన్‌; మటీ నీ సవిత్రికిన్‌ 

క్షత్రియుం డుద్ధవిల్లియు నఘక్షయకారణుండున్‌ మహాతపః 

పాత్రుండు నై ధృతిం బడయు బ్రాహ్మణభావము భూరితేజమున్‌.' 136 
ప్రతిపదార్థం: నీకు= నీకు; (బ్రహ్మకులపూజ్యా(డు= బ్రాహ్మణ సంఘాలచేత పూజించబడేవాడు; పుత్రుండు= కొడుకు; 
పుట్టియు= ఉద్భవించికూడ; వాండు= ఆకొడుకు; దారుణక్షత్రచరిత్రుడు+ఐ= మహాభయంకరమైన క్షత్రియ ప్రవర్తన కలవాడై; 
గర్వమునన్‌= మదంతో; పరంగు= ఒప్పుతాడు; మటీ= ఇక; నీ సవిత్రికిన్‌= నీ తల్లికి; క్షత్రియుండు= క్షాత్రం కలవాడు; 
ఉద్భవిల్లియున్‌= పుట్టియు; అఘక్షయకారణు(డున్‌= పాపాలు నశించేందుకు హేతువైనవాడున్నూ; మహా తపస్‌+పా(త్రు( 
డును+ఐ= గొప్పతపస్సుకు అర్హత కలిగిన వాడున్నూ అయి; బ్రాహ్మణ, భావము= (బ్రహ్మజ్ఞానాన్ని; భూరి, తేజమున్‌= గొప్ప 
తేజస్సును; ధృతిన్‌= నిష్టతో; పడయున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: 'బ్రాహ్మణులందరికీ పూజ్యుడైన కొడుకు నీకు పుడతాడు; కాని, అతడు దారుణమైన క్షత్రియ (ప్రవృత్తి 

కలవాడై గర్వంతో ప్రవర్తిస్తాడు. మరి నీతల్లికి క్షత్రియుడుగా పుట్టినప్పటికీ ఆ పుత్రుడు గొప్ప తపస్వి అయి, 

పాపనివారకుడై బ్రాహ్మణభావం, విజ్ఞానం, గొప్పతేజస్సులను నిష్టతో పొందగలడు”. 

వ. అనిన సత్యవతి గృతాంజలియై క్షత్రియభావంబు తన పుత్తునకుంగాక పొత్తున కగునట్లుగా శ్వశురువలన 
వరంబు వడసి కతిపయకాలంబునకు గర్జిణియై. 137 

ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; సత్యవతి= సత్యవతి; కృత+అంజలి+ఐ= భక్తితో దోసలి ఘటించినదై, నమస్కరించినదై; 

క్షత్రియభావంబు= క్షత్రియులకు అనువైన భావం; తనపుత్రునకున్‌+కాక= తనకొడుకుకు గాక; పౌత్రునకు+అగునట్టుగా= 


మనుమడికి కలిగేటట్టుగా; శృశురు వలన= మామవలన; వరంబు+పడసి= వరాన్ని పొంది; కతిపయకాలంబునకున్‌= కొంతకాలానికి; 
గర్భిణి+ఐ= గర్భవతి అయి. 


తాత్సర్యం: అని భృగుడు చెప్పగా, సత్యవతి ఆ మహర్షికి నమస్కరించి క్షత్రియభావం తన కొడుకుకు కాక, 
మనుమడికి కలిగేటట్టు మామగారివలన వరాన్ని పొంది, కొంతకాలానికి గర్భవతి అయి. 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


క  ఆదిమునిచరితు( బడసె బ్ర | సాదసమన్వితు సుపుత్తు జమదగ్ని. జతు 
or అదో 
ర్వేదంబులయందు ధను । ర్వేదమునందును నతిప్రవీణు మహాత్మున్‌. 138 


ప్రతిపదార్థం: (ఆ సత్యవతి) ఆదిమునిచరితున్‌= తొల్లిటి బుషుల శీలం కలవాడిని; ప్రసాద సమన్వితు= నిర్మలత్వం 
కలవాడిని; సుపుత్రున్‌= మంచి కొడుకును; చతుర్‌+వేదంబుల+అందు= నాలుగు వేదాలలో; ధనుర్‌+వేదమునందును= 
విలువిద్యలోను; అతిప్రవీణున్‌= మిక్కిలి నైపుణ్యం కలవాడిని; మహాత్మున్‌= మహానుభావుడిని; జమదగ్నిన్‌= జమదగ్ని అనే 
పేరు కలవాడిని; పడసెన్‌= పొందింది. 


తాత్సర్యం: ఆ సత్యవతి ప్రసన్నగుణం కలవాడున్నూ, నాలుగు వేదాలలోనూ, విలువిద్యలోనూ మిక్కిలి నేర్పు 
కలవాడున్నూ, తొల్లిటి బుషులను పోలిన మహాత్ముడున్నూ అయిన సుపుత్రుడిని జమదగ్ని అనేవాడిని కన్నది. 


వ. ఆజమదగ్ని ప్రసేనజితుండను రాజుకూంతు రేణుక యనుదాని వివాహంబయి దానియందు రుమణ్వత్సుషేణ 
వసు విశ్వావసు రాములను వారినైదుగురు కొడుకులం బడసి, వనంబున నుగ్రతపంబు సేయుచు, నొక్కనాం 
డు వన్యఫలంబులు దేరం గొడుకులు వోయిన రేణుక వారి పిటుందన పోయి యొక్క సరోవరంబునందు 
సభార్యుండయి జలక్రీడలాడు చున్నవాని మార్తికావత పతియగు చిత్ర రథుండను రాజుం జూచి 
కామమోహితయై వ్యభిచరించిన, దాని దుశ్చరితం బెటింగి జమదగ్ని కోపోన్మాదపరవశుండై. 139 


ప్రతిపదార్థం: ఆ జమదగ్ని; ప్రసేనజితుండు+అను; రాజు; కూతు; రేణుక+అను దానిన్‌= రేణుక అనే దానిని (వధువును); 
వివాహంబు+అయి= పెండ్లాడి; దాని+అందు= ఆమెవలన; రుమణ్వత్‌; సుషేణ, వసు, విశ్వాససు, రాములు+అను వారిన్‌= 
రుమబ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనేవారిని; ఐదుగురుకొడుకులన్‌+పడసి= ఐదుగురు పుత్రులను 
పొంది; వనంబునన్‌= అరణ్యంలో; ఉగ్ర తపంబు+చేయుచున్‌= కఠోరమైన తపస్సు చేస్తూ; ఒక్కనా(డు= ఒక్కరోజు; 
వన్యఫలంబులు= వన్యఫలాలను; తేరన్‌= తెచ్చేందుకై; కొడుకులు+పోయిన= కొడుకులు వెళ్ళగా; రేణుక= రేణుక; వారి 
పిటుందనపోయి= వారి వెనువెంటనే వెళ్ళి; ఒక్క సరోవరంబునందు= ఒక సరస్సులో; సభార్యుండు+అయి= భార్యలతో 
కూడినవాడై; జల(క్రీడలు+ఆడుచున్నవాని= నీటిలో ఆటలు ఆడుతున్నవాడిని; మార్తికావతిపతి+అగు= మార్తికావతం అనే 
దేశానికి రాజయిన; చిత్రరథుండు= చిత్రరథుడు; అను, రాజున్‌+చూచి= అనే (ప్రభువును చూచి; కామ, మోహిత+ఐ= 
వలపుచేత తబ్బిబ్బె; వ్యభిచరించినన్‌= మనస్సు చలించగా; దాని, దుస్‌+చరితంబు= ఆమె చెడునడవడిని; ఎటింగి= 
తెలిసికొని; జమదగ్ని= జమదగ్ని; కోప+ఉన్మాద పరవశుండు+ఐ= ఆ(గ్రహంచేత ఏర్పడిన వెర్రిచేత వశం తప్పినవాడై. 


తాత్సర్యం: జమదగ్నిమహాముని (ప్రసేనజబితుడు అనేరాజుకూతురు రేణుకను వివాహమాడి, ఆమెయందు 
రుమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్యావసుడు, రాముడు అనే అయిదుగురు కొడుకులను పొందాడు, జమదగ్ని 
ఒకరోజు అరణ్యంలో తీవ్రమైన తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. పుత్రులు అడవిలో దొరికే పండ్లు తెచ్చేందుకై 
వెళ్ళారు. వారివెంట రేణుక కూడా అడవికి వెళ్ళి, అక్కడ ఒక సరోవరంలో భార్యలతో కలసి జలక్రీడలాడుతున్న 
మార్తికావత దేశాధీశుడైన చిత్రరథు డనేరాజును చూచింది. ఆమె మనస్సు చలించింది. మానసికమైన ఆమె చెడు 
నడవడిని తెలిసికొని భర్త అయిన జమదగ్ని ఆ(గ్రహావేశపరవశుడై. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 409 


విశేషం: (క్రీడంతం సలిలే దృష్ట్యా సభార్యం పద్మమాలినమ్‌ । 

బుద్దిమంతం తతస్తస్య స్పృహయామాస రేణుకా ॥ 7॥ 

వ్యభిచారాత్తు సా తస్మాత్‌ క్షిన్నాంభసి విచేతనా । 

ప్రవివేశాశ్రమం త్రస్తా తాం వై భర్తాన్వబుధ్యత ॥ 8 ॥ - M1 - 116 అధ్యా. 

సంస్కృత భారతంలో రేణుక చిత్రరథుడిని చూచి మానసిక చాంచల్యానికి (మానసిక వ్యభిచారానికి) లోనైనట్టు 
చెప్పబడింది, 
క. తనయుల నలువుర6 గ్రమమున. । బనిచెన్‌ జమదగ్ని దనదు భార్య వధింపన్‌; 

జననీఘాతము పాతక । మని వారలు పలుకకుండి రవ్యవసితులై. 140 


ప్రతిపదార్థం: తనయుల= కొడుకులను; నలువురన్‌= నలుగురినీ; (క్రమమునన్‌= వరుసగా; జమదగ్ని= జమదగ్ని మహర్షి 
తనదు భార్య వధింపన్‌= తనభార్యను చంపుమని; పనిచెన్‌= నియోగించాడు; వారలు= ఆ నలుగురు కొడుకులు; జననీఘాతము= 
తల్లిని చంపటం; పాతకము+అని= పాపమని; అవ్యవసితులు+ఐ= స్థిర నిశ్చయానికి రాలేనివారై; పలుకక+ఉండిరి= మాట్లాడకుండా 


ఉన్నారు. 


తాత్సర్యం: జమదస్నిమహర్షి తన కొడుకులు నలుగురినీ తన భార్యను చంపేందుకు వరుసగా నియోగించాడు. 
కాని, వారు తల్లిని చంపటం పాపమని అట్టి ప్రయత్నానికి పూనుకొనక మారుపలుకలేదు. 


క. కడు నలిగి యమ్మునీంద్రు(డు । గొడుకులకును శాప మిచ్చె “ఘోరాటవిలో 
జడమతి మృగపక్షుల య । ట్లుడుగక యజ్ఞానవృత్తి నుండుం' డనుచున్‌. 141 


ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి; ఆ+ముని+ఇంద్రుండు= ఆ బుషివరేణ్యుడు; ఘోర+అటవిలో= భయంకరమైన 
అడవిలో; జడమతిన్‌= మందబుదితో; మృగపక్షుల+అట్టు= జంతువులవలె, పక్షులవలె; అజ్ఞాన వృత్తిన్‌= జ్ఞానరహితమైన 

అ యె ౧ యె డా — sy (pa 
స్థితిలో; ఉడుగక= మానక, ఉండుండు+అనుచున్‌= ఉండండి అంటూ; కొడుకులకును= కొడుకులకు; శాపము+ఇచ్చెన్‌= 


శపించాడు. 


తాత్సర్యం: ఆ బుషివరేణ్యుడైన జమదగ్ని కోపించి భయంకరమైన అడవిలో బుద్దిలేకుండ, జ్ఞానశూన్యులై 
జంతువులవలె, పక్షులవలె ఉండండి'- అని కొడుకులను శపించాడు. 


వ. మటియు నిశిత పరశుహస్తు రాముం జూచి “దీని వధియింపు' మని జమదగ్ని పంచిన, వాండు 
గురువచనంబునం దల్లిం దత్‌క్షణంబ వధియించిన. 142 


ప్రతిపదార్థం: మటియు= అంతేకాక; నిశిత, పరశు, హస్తు= వాడియైన గం[డ్రగొడ్డలి హస్తంలో గలవాడిని; రామున్‌+చూచి= 
రాముడిని చూచి; దీని= ఈ రేణుకను; వధియింపుము+అని= సంహరించుము; అని= అంటూ; జమదగ్ని= జమదగ్ని; 
పంచిన= ఆజ్ఞాపించగా; వాండు= ఆ పరశురాముడు; గురు వచనంబునన్‌= తండ్రియొక్క మాట (ప్రకారం; తల్లిన్‌= అమ్మను; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే; వధియించినన్‌= చంపగా. 


తాత్పర్యం: మరియున్నూ, వాడి అయిన గం(డ్రగొడ్డలి చేతిలో గల రాముడిని చూచి “ఈ రేణుకను సంహరించు” 
మని జమదస్నిమహర్షి ఆదేశించాడు. పరశురాముడు తత్‌క్షణమే తం(డ్రిమాట(ప్రకారం తల్లిని సంహరించాడు. 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


క శమితనిజక్రోధుండై । జమదగ్ని తనూజు సాహసమునకు( దనవా 
క్యము లంఘింపమికి( బ్రస | న్నమనస్ముండై తనూజునకు నిట్లనియెన్‌. 143 


ప్రతిపదార్థం: శమిత, నిజ, క్రోధుండు+ఐ= శమించిన తన కోపం కలవాడై అనగా కోపం తగ్గినవాడై; జమదన్ని= జమదగ్ని 
మహర్షి; తనూజు, సాహసమునకున్‌= కుమారుడి తెగువకు; తన, వాక్యము, లంఘింపమికిన్‌= తనమాట దాటకుండా 

ren ల్ని ము Ta బల నః మ జ . a 
ఉన్నందుకు; (ప్రసన్న, మనస్కుండు+ఐ= (టతిచెందిన మనస్సు కలవాడై; తనూజునకు= పుత్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్సర్యం: కోపం తగ్గినవాడై జమదగ్ని తన కొడుకైన పరశురాముడు చూపిన తెగువకు, తనమాట దాటకపోవటానికి 
మిక్కిలి సంతోషించిన మనస్సు కలవాడై తన కుమారుడితో ఇట్లా పలికాడు. 


వ. 'నావచనంబున నతిదుష్కరంబైన కార్యంబు సేసితి; నీ కిష్టంబైన వానినెల్లను వే(డు మిచ్చెద' ననిన రాముండు 
సంతుష్టహృదయుండై 'మదీయజనని జీవించియుండను, దద్వధదోషనిష్కృతియు, సహోదరులు 
శాపవిముక్తులయి యెప్పటియట్ల యుండను, సమరంబుల నా కప్రతిహతశక్తియు, దీర్హాయువుంగా. 
బ్రసాదింపుం' డని తండ్రివలనం దన యభిమతంబులు వడసి యుండునంత. గొండొక కాలంబున.1 44 


ప్రతిపదార్థం: నా, వచనంబునన్‌= నా మాట చొప్పున; అతిదుష్కరంబు+ఐన= చేయటానికి మిక్కిలి కష్టమైన; కార్యంబు= 
పనిని; చేసితి= చేశావు; నీకు+ఇష్టంబు+ఐన, వానిన్‌+ఎల్లను= నీకు ఇష్టమైన వరాలను అన్నింటినీ; వేడుము= అర్థించుము; 
ఇచ్చెదను= ఇవ్వగలను (ఇస్తాను); అనిన= అని పలుకగా; రాముండు= పరశురాముడు; సంతుష్ట, హృదయుండు+ఐ= 
సంతోషించిన హృదయం కలవాడై; మదియ, జనని= నా తల్లి; జీవించి+ఉండను= జీవించి ఉండేటట్టు; తద్‌+వధదోషనిషృతియు= 
ఆమెను చంపటం వలన వచ్చిన పాపం పోయేటట్లు; సహోదరులు= తోడపుట్టినవారు; శాప, విముక్తులు+అయి= శాపంనుండి 
నిష్కృతి పొందినవారై; ఎప్పుటి+అట్ట= యథాప్రకారం; ఉండను= ఉండేటట్టు; సమరంబులన్‌= యుద్దాలలో; నాకు= నాకు; 
అ(ప్రతిహతశక్తియు= ఎదురు లేనట్టి బలాన్ని; దీర్భ+ఆయువున్‌+కాన్‌= చిరకాలం (బ్రతికేటటువంటి వాడయ్యేటట్టు; 
ప్రసాదింపుండు= అనుగ్రహించండి; అని= అంటూ; తండ్రివలనన్‌= తండ్రివలన; తన+అభిమతంబులు= తన కోరికలు; 
పడసి= పొంది; ఉండునంతన్‌= ఉన్నంత; కొండొక, కాలంబునన్‌= కొంతకాలానికి. 


తాత్సర్యం: 'నామాటమేరకు నీవు మిక్కిలి కష్టతరమైన పనిని చేశావు. నీవు ఇష్టమైన వరాలను అన్నిటినీ కోరుకొనుము; 
ఇస్తాను” అని జమదగ్ని పరశురాముడితో అన్నాడు. అనగా పరశురాముడు సంతోషించిన హృదయం కలవాడై “నా 
తల్లి తిరిగి బ్రతకాలి. ఆమెను సంహరించినపాపంనుండి నాకు విముక్తి కలగాలి. నా సహోదరులకు శాపవిమోచన 
మేర్చడివారు యథాపూర్వం ఉండాలి. యుద్దాలలో నాకు ఎదురులేని బలం కలగాలి. నేను చిరకాలం జీవించేవాడిని 
కావాలి" అని అర్థించి తండ్రిఅయిన జమదగ్నిమహర్షివలన ఆ వరాల నన్నింటినీ పొందాడు. అంత కొంతకాలానికి. 


చ.  అమితబలుండు హైహయు. డహర్పతితేజు. డజేయబాహువి 
క్రముండు సహస్రబాహు€ డనంగా విదితుం డగువాండు తద్వనాం 
తమున మృగవ్యఖిన్ను. డయి తా జమదగ్ని మహామునీంద్రు నా 
శ్రమమున కేంగుదెంచె బహుసైన్యముతో నధికశ్రమార్తు(డై. 145 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 411 
ప్రతిపదార్థం: అమితబలుండు= అంతులేని బలం కలవాడు; హైహయుండు= హైహయు వంశానికి చెందినవాడు-కార్తవీర్యుడు; 
అహస్‌+పతి, తేజుండు= అహర్చతితేజుడు- సూర్యుడి వంటి తేజస్సు కలవాడు; అ, జేయ, బాహు, వి[క్రముండు= జయించటానికి 
వీలుకాని చేతుల పరాక్రమం కలవాడు; సహస్రబాహుండు+అనంగా, విదితుండు+అగువాండు= సహ(స్రబాహుడు (వేయి 
చేతులు కలవాడు) అని (ప్రశస్తి పొందినవాడు; తద్‌+వన+అంతమునన్‌= ఆ అరణ్యం లోపల; మృగవ్యభఖిన్నుడు+అయి= 
వేటలో అలసిపోయి; తాన్‌= తాను; జమదగ్ని, మహాముని+ఇంద్రు= జమదగ్ని మహాముని శ్రేష్టుడి; ఆశమమునకు= బుషివాటికకు; 
బహు, సైన్యముతోన్‌= అధికసంఖ్య కల సేనతో; అధిక, (శ్రమ+ఆర్హుండు+ఐ= ఎక్కువ అలసటచేత బడలిన శరీరం కలవాడై; 
ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: అపారమైనబలం కలవాడు, హెహయవంశంలో పుట్టినకార్తవీర్యుడు అనేవాడు, సూర్యుడి వంటి వర్చస్సు 
కలవాడు, జయించరాని బాహుశౌర్యం కలవాడు, సహస్రబాహుడనే పేరుతో ప్రసిద్దుడైనవాడు ఆ అరణ్యంలో 
వేటాడుతూ బడలినవాడై, జమదగ్ని మహర్షి ఆశ్రమానికి గొప్ప సైన్యంతో శ్రమచేత మిక్కిలి నొచ్చినవాడై ప్రవేశించాడు. 


వ. అందు మునివరుచేతం బూజితుం డయ్యును వాండు దనరాజ్యమదంబున మెచక యయ్యాశ్రమవాసుల 
కవమానంబు సేసి, యందలి వృక్షంబు లెల్ల విటఖిచి, జమదగ్ని హోమధేనువును దరుణవత్సంబుతో. గట్టికొని 
పోయిన, నప్పు డవ్వనంబుననుండి సమిత్కుశఫలంబులు గొని వచ్చిన రామునకు జమదగ్ని యిట్లనియె.146 


ప్రతిపదార్థం: అందు= ఆ ఆశ్రమంలో; ముని, వరుచేతన్‌= మునులలో శ్రేష్టుడైన జమదగ్నిచేత; పూజితుండు+అయ్యును= 
సత్కరించబడిన వాడైననూ; వాండు= ఆ హైహయుడైన కార్తవీర్యుడు; తన, రాజ్య, మదంబున= తనకు గల ప్రభుత్వగర్వంచేత; 
మెచ్చక= లక్ష్యపెట్టక; ఆ+ఆ(శ్రమవాసులకు= ఆ ఆశ్రమంలో నివసించే వారికి; అవమానంబు+చేసి= అగౌరవం చేసి; అందలి= 
అక్కడి; వృక్షంబులు+ఎల్లన్‌= చెట్లను అన్నిటినీ; విజీిచి= ముక్కలుచేసి; జమదగ్ని, హోమ, ధేనువును= జమదనగ్నీ హోమంకొరకు 
ఉపకరించేటటువంటి ఆవును; తరుణ, వత్సంబుతోన్‌= లేగదూడతో; కట్టి, కొనిపోయినన్‌= కట్టి, తీసికొనిపోగా; అప్పుడు= 
అపుడు; ఆ+వనంబున నుండి= ఆ అడవినుండి; సమిత్‌+కుశ, ఫలంబులు= మోదుగు పుడకలు, దర్భలు, పండ్లు; 
కొనివచ్చిన= తీసికొని వచ్చినట్టి రామునకున్‌= పరశురాముడికి; జమదగ్ని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ ఆశ్రమంలో జమదగ్నిచేత పూజించబడినవాడైకూడా, కార్తవీర్యుడు రాజ్యమదంతో ఆ బుుషిని 
లక్ష్యపెట్టక, ఆశ్రమంలో నివసించే వారిని అవమానించాడు. ఆ ఆశ్రమంలోని చెట్లను విరిచివేశాడు. హోమధేనువును 
దాని లేగదూడతోసహా బంధించి తీసికొనిపోయాడు. అది జరిగిన కొద్దిసేపటికి రాముడు దర్భలు మొదలైన 
యజ్ఞపరికరాలను తీసికొని అడవినుండి తిరిగివచ్చాడు. అప్పుడు జమదగ్ని రాముడితో ఇట్టా అన్నాడు. 
క. 'వినవయ్య! కార్తవీర్యుండు । మన ధేనువు. బట్టుకొని సమర్గుం డయి పె 

ల్లన పోయె; నేమి సేయుద?' మనవుడు రాముండు విని మహాక్రోధమునన్‌. 147 
ప్రతిపదార్థం: వినవయ్య!= ఆలకించవయ్యా!; కార్తవీర్య మహారాజు; మన, ధేనువున్‌= మన ఆవును; పట్టుకొని= లాగుకొని; 


సమర్గుండు+అయి= శక్తికలవాడై; పెల్బన= పటాటోపంతో; పోయెన్‌= వెళ్ళిపోయాడు; ఏమి+చేయుదము?= ఏమి (ప్రతీకారం) 
చేయగలం?; అనవుడు= అని చెప్పగా; రాముండు= పరశురాముడు; విని= విని; మహాక్రోధమునన్‌= మిక్కిలి కోపంతో. 


తాత్సర్యం: 'వినవయ్యా! మన ఆవును కార్తవీర్యుడు బలవంతంగా సగర్వంగా పటాటోపంతో పట్టుకొని పోయాడు. 
వాడు సామర్థ్యం కలవాడు. మనం ఏం చేయగలం?” అని జమదన్నీ చెప్పుగా విని పరశురాముడు కోపోద్రిక్తుడై. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


క గురువచనబోధితుండై । సరభసగతి వాని పిటు(ద( జని, తద్దలమున్‌ 
శరవృష్టి ముంచి చంపె న । పరిమిత లయకాలమేఘపటలమపోలెన్‌. 148 


ప్రతిపదార్థం: గురు, వచన, బోధితుండు+ఐ= తండ్రియొక్క మాటలచేత (ప్రేరేపించబడినవాడై; సరభసగతి= వేగం గల 
గమనంతో; వాని, పిణు(దన్‌+చని= అతడి (కార్తవీర్యుడి) వెనుకనే వెళ్లి; అపరిమిత, లయ, కాల, మేఘ, పటలము+అ+పోలెన్‌= 
పరిమితి లేని ప్రళయకాలంలోని మబ్బుల దొంతరవలె; తద్‌+బలమున్‌= అతడి సైన్యాన్ని; శర, వృష్టిన్‌, ముంచి= బాణాలవానచేత 
మునిగేటట్టు చేసి; చంపెన్‌= సంహరించాడు; మజియును= ఇంకను, 


తాత్పర్యం: తం(డ్రిమాటలచేత ్రేరేపించబడినవాడై పరశురాముడు వేగంగా కార్తవీర్యుడిని వెంటాడి వెళ్ళి, 
ప్రళయకాలంలోని మేఘసమూహంవలె అతడి సైన్యాన్ని శరవృష్టిచేత ముంచి, చంపాడు. 


నిశేషం: అలం: శ్రేషాను ప్రాణితమైన ఉపమ. శరము= బాణము, జలము. పరశురాముడు- (ప్రళయమేఘం, శరములు 
కురవటం శ్లేష, 
(30) 


వ. మటియును. 149 
తాత్సర్యం: ఇంకనూ. 


పరశురాముడు కార్తనీర్యుని. జంపుట (సం. 3-116-24) 


చ. బలిమి నశేషలోకపరిభావిమహాద్దుతశౌర్యసంపదం 
బొలుచు సహస్రబాహుకరముల్‌ గులిశాతినిశాతబాణధా 
రల నతివీరు(డై తునిమి రాము. డరాతులకున్‌ భయంబుగా.. 
గలహములోన వాని నతిగర్వితు( జంపె6 బరాక్రమోన్నతిన్‌. 150 


ప్రతిపదార్థం: బలిమిన్‌= బలంతో; అ, శేషు లోక, పరిభావి, మహా+అద్భుత, శౌర్య, సంపదన్‌+పొలుచు= సమస్తమైన 
జగత్తును జయించి అవమానించగల గొప్ప అచ్చెరువు కొలిపే పరాక్రమ సంపదచేత విలసిల్లే; సహస్ర, బాహు, కరముల్‌= 
వేయిభుజాలు చేతులు; కులిశ+అతి, నిశాత, బాణ, ధారలన్‌= వజ్రం వలె మిక్కిలి వాడిఅయిన అమ్ముల వరుసలచేత; అతి, 
వీరుండు+ఐ= వీరాధివీరుడై; రాముండు= పరశురాముడు; తునిమి= నరికి; అరాతులకున్‌= శత్రువులకు; భయంబు+కాన్‌= 
వెరపు కొలిపేటట్టుగా; కలహములోనన్‌= యుద్దంలో; పరా[క్రమ+ఉన్నతిన్‌= శౌర్యంయొక్క పెంపుచేత; వానిన్‌= అతడిని- ఆ 
కార్తవీర్యుడిని; అతి గర్వితున్‌= మిక్కిలి మదించిన వాడిని; చంపెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: పరశురాముడు వీరాధివీరుడై వజ్రాయుధంవంటి మిక్కిలి వాడియెన అమ్ములవరుసలు ప్రయోగించి, 
బలంచేత సమస్తలోకాలను జయించి అవమానించగల అచ్చెరువు కొలిపే గొప్ప పరాక్రమ ప్రాభవంతో విలసిల్లే 
కార్తవీర్యుడి యొక్క వేయిభుజాలను, చేతులను నరికి, మిక్కిలి మదించిన కార్తవీర్యుడిని శౌర్యంయొక్క పెంపుచేత 
యుద్దంలో సంహరించాడు. 


వ. అంతం గార్తవీర్యుని పుత్తులు బద్ధవైరులై రామరహితం బయిన జమదగ్వాశ్రమంబునకు వచ్చి, యందు.1 51 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 413 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; కార్తవీర్యుని పుత్రులు= కార్తవీర్యుడి కొడుకులు; బద్ద, వైరులు+ఐ= గాఢంగా ఏర్పడిన 
శత్రుత్వం కలవారై; రామ, రహితంబు+అయిన= పరశురాముడు లేనట్టి; జమదగ్ని+ఆ(శమంబునకు= జమదగ్నియొక్క 
బుషివాటికకు; వచ్చి; అందున్‌= అక్కడ, 


తాత్పర్యం: తరువాత కార్తవీర్యుడి కొడుకులు పగబట్టి పరశురాముడు లేనప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, 
అక్కడ. 


మ. మునులం దిట్టుచు. బుష్పవృక్షతతు లున్మూలించుచుం గ్రూరులై 
యనవద్యున్‌ జమదగ్ని. బట్టి బలిమిన్‌ “హా రామ! హా రామ! యం 
చును నాక్రోశము సేయుచుండ(గ మునుల్‌ శోకింప ధర్మాత్ము న 
మ్మునిముఖ్యున్‌ వధియించి రాగ్రహమహామోహాంధులై హైహయుల్‌. 152 


ప్రతిపదార్థం: హైహయుల్‌= హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యుడి కొడుకులు; మునులన్‌+తిట్టుచున్‌= బుషులను 
తిడుతూ; పుష్ప, వృక్ష తతులు= పువ్వులతో కూడినచెట్లను; ఉన్మూలించుచున్‌= వేళ్ళతోపాటు సెకలిస్తూ; (కూరులు+ఐ= 
కఠినాత్ములై; అనవద్యున్‌= గొప్పవాడిని (అనింద్యుడిని); జమదగ్నిన్‌= జమదగ్నిని; బలిమిన్‌= బలిమితో; పట్టి= బంధించి; 
హా రామ! హా రామ!= ఓ రామా! ఓ రామా!; అంచునున్‌= అంటూ; ఆక్రోశము+చేయుచుండంగ= గట్టిగా విలపిస్తుండగా; 
మునుల్‌= బుషులు; శోకింప= దుఃఖించగా; ధర్మ+ఆత్మున్‌= ధర్మమందు నిష్టకలవాడిని; ఆ+మునిముఖ్యున్‌= మునులలో 
గొప్పవాడిని, ఆ(గ్రహ, మహా, మోహ+అంధులు+ఐ= కోపంచేత ఏర్పడిన గొప్ప అజ్ఞానంతో కూడిన ఆవేశంచేత (గ్రుడ్డివారై; 
వధియించిరి= చంపారు. 


తాత్సర్యం: హైహయవంశంలో జన్మించిన కార్తవీర్యుడి పుత్రులు కఠినాత్ములై బుషులను తిట్టారు. ఆశ్రమంలో 
పువ్వులతో కలకలలాడుతున్న చెట్లను కూకటివేళ్ళతో పాటు పెకలించి వేశారు. గొప్పవాడైన జమదగ్ని మహర్షిని 
బలవంతంగా పట్టుకొని బంధించారు. అతడు “ఓ రామా! ఓ రామా! అని బిగ్గరగా విలపిస్తుండగా, బుషులు 
శోకిస్తుండగా ఆ ధర్మాత్ముడైన బుషిశ్రేష్టుడిని, కోపంతో, అజ్ఞానంతో కూడిన ఆవేశంతో సంహరించారు. 


చ. వజలంగ రాము డంత ననవద్యుండు వచ్చి బహుప్రలాపి యై 
యటిచుచునున్న తల్లిని గృతాంతవశస్టితు( దైన తండ్రి ను 
క్కజ6 గని తీవ్రశోకపరిఘాతహతుం డయి తత్ర్రకార మం 
దెఖి(గి ముహూర్తమేనియు సహింపంగ నోపక కోపదీప్తుందై. 153 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; న+అవద్యు(డు= గొప్పవాడు; రాముండు= పరశురాముడు; వజలంగ= విలసిల్లేటట్లుగా; 
వచ్చి= అరుదెంచి; బహు, (ప్రలాపి+ఐ= ఎక్కువగా ఏడుస్తూ; అజచుచున్‌+ఉన్న= బిగ్గరగా బొబ్బలు పెడుతున్న; తల్లిని= 

లో Us ౧ 
జనయిత్రిని; కృతాంత, వశ, స్టితుడు+ఐన= యముడి అధీనంలోకి పోయిన- మరణించిన; తం(డ్రిన్‌= తండ్రిని; 
ఉక్కు+అజన్‌+కని= స్ట్రర్యం చెదరిపోవగా చూచి; తీవ్ర, శోక, పరిఘాత, హతుండు+అయి= గాఢమైన దుఃఖం అన్న పెద్ద 
దెబ్బచేత కొట్టబడినవాడై; తత్‌+(ప్రకారము= ఆ జరిగిన సంగతి; అందు= అక్కడ; ఎటీణి= తెలిసికొని; ముహూర్తము+ఏనియున్‌= 
క్షణకాలమైనా; సహింపంగన్‌+ఓపక= తాళలేక; కోపదీప్తుడు+ఐ= ఆ(గ్రహంచేత (ప్రజ్వలించబడినవాడై. 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అటుపిమ్మట గొప్పవాడైన పరశురాముడు ఆ(శ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ తల్లి బిగ్గరగా ఏడుస్తూ 
అరుస్తున్నది. మరణించిన తండ్రిశవం పడి ఉన్నది. దానినిచూచి, అక్కడ జరిగినదంతా తెలిసికొని, మిక్కిలి 
గాఢమైన దుఃఖం అనే దెబ్బచేత కొట్టబడినవాడై పరశురాముడు ఒక్కక్షణమైనా తాళలేక ఆగ్రహంతో ప్రజ్యలించినవాడై. 


చ. “అనఘుని వీతరాగు( గరుణాత్తు. బ్రశాంతుని దాంతు నిమ్మహా 
మునివరు( జూచి చూచి యధముల్‌ వధియించిరి; దీనం జేసి దు 
wa 9 స 
రను లగుచున్న క్షత్రియుల జంపుదు' నంచు. బ్రతిజ్ఞ ససె భూ 
వినుతు(డు జామదగ్గ్యు. డతివీరుండు లోకభయంకరాక్యతిన్‌, 154 


ప్రతిపదార్థం: అధముల్‌= నీచులు; అనఘుని= పాపం లేనివాడిని, పరమపుణ్యాత్ముడైన వాడిని; వీత, రాగున్‌= రాగం వీడిన 
వాడిని; (ప్రశాంతుని, దాంతున్‌= శాంతి, దాంతి కలవాడిని; కరుణా+ఆత్మున్‌= దయతో నిండిన ఆత్మకలవాడిని; 
-ఈ+మహామునివరున్‌= ఈ గొప్ప బుషులలో గొప్పువాడిని-జమదగ్నిని; చూచిచూచి= అరసి అరసి (అంటే అనాలోచితంగా 
కాక, ఆలోచించి బుద్దిపూర్వకంగా చేయాలి అని చేసిన నేరం అది అన్నమాట); వధియించిరి= సంహరించారు; దీనన్‌+చేసి= 
దీనిచేత; దుర్ణనులు= చెడ్డవారు; అగుచున్న, క్షత్రియులన్‌= అవుతున్న క్షత్రియులను; చంపుదున్‌= సంహరిస్తాను; అంచున్‌= 
అంటూ; భూ వినుతుండు= భూమండల మంతటి చేత పొగడబడినవాడు; అతివీరుండు= గొప్ప శూరుడు (వీరులకంటె 
అధికుడైన వీరుడు); జామదగ్భ్యుండు= జమదగ్నికుమారుడైన పరశురాముడు; లోక భయంకర+ఆకృతిన్‌= జగత్తుకు భయం 
కలిగించే ఆకారంతో; (ప్రతిజ్ఞ+చేసెన్‌= శపథం చేశాడు. 


తాత్సర్యం: 'నీచులైన హైహయులు పుణ్యాత్ముడున్నూ రాగరహితుడున్నూ, దయార్ధ హృదయుడున్నూ, ఇంద్రియాలను 
జయించిన మహాత్ముడున్నూ, ప్రశాంతుడున్నూ, దాంతుడున్నూ అయినటువంటి జమదగ్ని మహర్షిని బుద్దిపూర్వకంగా 
చంపారు. ఇది తెలియక చేసిన నేరం కాదు. ఇటువంటి ఘోరకృత్యాలను చేయటానికి వెనుతీయని క్షత్రియజాతిని 
అంతటినీ సంహరించగలినని లోకవినుతుడు, వీరాధివీరుడు, జమదగ్నికుమారుడైన పరశురాముడు జగత్తుకు 
భయంగొలిపే ఆకారం వహించి శపథం చేశాడు. 


విశేషం: (ప్రశాంతుడు, దాంతుడు అనగా ఇంద్రియాలను, అరిషడ్యార్గ్లాలను, కామ(క్రోధాదులను జయించినవాడు. 


వ. ఇట్లు కృతప్రతిజ్ఞుండై క్షత్రియులనెల్ల వధియించి, దిగ్ధంతిదంతార్గకాఘాట మహీచక్రంబు సాధించి, విధివిహిత 
విధానాధ్వరుండై కశ్యపునకు నార్త్విజ్య దక్షిణగా నఖిలభూవలయంబు నిచ్చి, నిస్సంగుండై మహేంద్ర 
పర్వతంబునం దపోనిత్యుండై యున్నవా( డని పరశురాము చరితంబు సెప్పిన విని, ధర్మజుం 
డనుజబ్రాహ్మణసహితుండై మునిగణోపదేశంబునం జతుర్దశినాండు పరశురాముం జూచి, పరమభక్తిం 
బూజించి తత్పతిపూజితుండై దక్షిణదిక్కునకుం జని. 155 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కృత, ప్రతిజ్ఞాండు+ఐ= చేయబడిన శపథం కలవాడై; క్షత్రియులను+ఎల్లన్‌= క్షత్రియులనందరినీ; 

వధియించి= సంహరించి; దిక్‌+దంతి, దంత+అర్లళ+ఆఘాట, మహీచ(క్రంబు= దిక్కులందలి ఏనుగుల దంతాలనేటువంటి 


గడియమ్రానులు ఎల్లలుగా గల భూమండలాన్ని; సాధించి= జయించి; విధి, విహిత, విధాన+అధ్వరుండు+ఐ= శా(స్రాలలోని 
సూ(త్రాలచేత నిర్దేశించబడిన పద్దతిలో యజ్ఞాన్ని నిర్వహించినవాడై; కశ్యపునకున్‌= కశ్యప మహర్షికి; ఆర్టిజ్య దక్షిణగాన్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 415 


బుత్విజుడికి ఇచ్చే సంభావన (ద్రవ్యంగా; అఖిల, భూ, వలయంబున్‌= సమస్తమైన భూ మండలాన్ని; ఇచ్చి= దానంగా 
సమర్పించి; నిః+సంగుండు+ఐ= ఎటువంటి అనుబంధాలు లేనివాడై; మహేంద్ర, పర్వతంబునన్‌= మహేంద్రం అనేపేరు గల 
పర్వతంపై; తపస్‌+నిత్యుండు+ఐ= తపస్సునందు ఎల్లప్పుడూ నిష్ట కలవాడై; ఉన్నవాండు+అని= ఉన్నవాడని; పరశురాము 
చరితంబు+చెప్పిన= పరశురాముడియొక్క ఉదంతాన్ని వినిపించగా; విని; ధర్మజుండు= ధర్మతనయుడు; అనుజ, (బ్రాహ్మణ, 
సహితుండు+ఐ= సోదరులతో (బ్రాహ్మణులతో కూడుకొన్నవాడై; ముని, గణ+ఉపదేశంబునన్‌= బుషులబృందంయొక్క 
హితబోధచేత; చతుర్దశి, నాండు= చతుర్దశి తిథి దినాన; పరశురామున్‌+చూచి= పరశురాముడిని సందర్శించి; పరమభక్తిన్‌= 
మిక్కిలి భక్తితో; పూబించి= అర్చించి; తద్‌+(ప్రతి, పూబితుండు+ఐ= అతడిచేత తిరిగి పూజించబడినవాడై; దక్షిణ, 
దిక్కునకున్‌+చని= దక్షిణ దిశకు వెళ్ళి. 


తాత్సర్యం: ఈ విధమైన శపథం చేసి, క్షత్రియుల నందరినీ సంహరించి, దిగ్గజాల దంతాలనే గడియ(మ్రానులు 
ఎల్లలుగా గలిగిన (దిగ్గజాల దంతాలచేత మోయబడుతున్న) భూమండలాన్ని అంతటినీ జయించి, శాస్త్రోక్తంగా 
యజ్ఞాన్ని చేసి, బుత్విజుడికి సమర్పించేటటువంటి సంభావనద్రవ్యంగా సమస్త భూమండలాన్ని కశ్యపుడికి దానంచేసి, 
ఎటువంటి బంధాలులేని వైరాగ్యంతో కూడినవాడై మహేంద్రగిరి అనేకొండ మీద నిరంతరతపోనిష్టతో పరశురాముడు 
ఉన్నాడు'- అని చెప్పగా ఆలకించి ధర్మరాజు తన తమ్ములతో, బ్రాహ్మణులతో కలిసి చతుర్దశి తిథినాడు 
పరశురాముడిని సందర్శించి అతడిని అర్చించి అతడిచేత తిరిగి అర్చించబడినవాడై దక్షిణదిశకు తరలివెళ్ళాడు. 


విశేషం: భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నట్టు ప్రాచీన భారతీయ సంప్రదాయం అష్టదిగ్గజాలు: 1. ఐరావతం 2. పుండరీకం 
3.వామనం 4. కుముదం 5. అంజనం 6. పుష్పదంతం 7. సార్వభౌమం 8. సుప్రతీకం. 
క భూవినుతంబై త్రిభువన | పావనమై త్యంబకప్రభవమైన జలౌ 

ఘావళిం బవిత్ర మగు గో । దావరి( బుణ్యనది6 గనియె దక్షిణగంగన్‌. 156 


ప్రతిపదార్థం: భూ, వినుతంబు+ఐ= భూమియందు కొనియాడబడినదై; (త్రిభువనపావనము+ఐ= మూడు లోకాల్లోనూ 
పవిత్రమైనదై; (త్ర్యంబక, ప్రభవము+ఐన= త్ర్యంబకం అనేస్థలంలో పుట్టిన; జల+ఓఘ+ఆవళిన్‌= నీటిప్రవాహాల సముదాయంచేత; 
పవిత్రము+అగు= పావనమైన; గోదావరిన్‌= గోదావరిని; పుణ్యనదిన్‌= పుణ్యం ఇచ్చే ఏరును; దక్షిణగంగన్‌= దక్షిణదిశలో ఉన్న 
గంగానదిని; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: భూమండలంలో సుప్రసిద్దమై మూడులోకాలను పవిత్రం చేసేటటువంటిదై త్రంబకమనేచోట పుట్టిన 
నీటివెల్లువచేత పావనమైన పుణ్యనది దక్షిణగంగ అయిన గోదావరిని దర్శించాడు. 


శా. గో దేవ క్షితిదేవ భక్తిపరు(డై గోదావరీస్నాతు(డై 
గోదానంబులు హేమదానములు. బెక్కుల్‌ రత్వదానంబులన్‌ 
భూదేవోత్తమపూజ సేయుచు జగత్పూజ్యుండు ధర్మాత్మజుం 
డాదిత్యాభు( డనేకతీర్థశతసేవాసక్తపుణ్యాత్ము(దై. 157 


ప్రతిపదార్థం: గో, దేవ, క్షితిదేవ, భక్తి పరుండు+ఐ= గోవులయందు, భూదేవులైన (బ్రాహ్మణులయందు భక్తి కలవాడై; గో, 
దానంబులు= ఆవులను దానం ఇవ్వటం; హేమ, దానములున్‌= బంగారాన్ని దానంచేయుటలు; పెక్కుల్‌= ఎన్నో, 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


రత్నదానంబులన్‌= రత్నాలను దానాలు చేయటం చేతను; భూ, దేవ+ఉత్తమ, పూజ+చేయుచు= బ్రాహ్మణోత్తములను 
అర్చిస్తూ; జగత్‌+పూజ్యుండు= లోకం అంతటిచేత అర్భించతగినవాడు; ధర్మ+ఆత్మజుండు= ధర్మసుతుడు; ఆదిత్య+ 
ఆభుండు= సూర్యుడితో సమానమైనవాడు; అనేక, తీర్థ, శత, సేవా, సక్త పుణ్య+ఆత్ముండు+ఐ= అనేక పుణ్యక్షేత్రాలను 
వందలకొద్దీ సేవించటంలో లగ్నమైన పుణ్యమైన ఆత్మ కలవాడై. 


తాత్సర్యం: గోవులందు, దేవతలందు, భూదేవులైన (బ్రాహ్మణులందు భక్తికలవాడై గోదావరీనదిలో స్నానం చేసి, 
ఆవులను దానంచేయుటంతో, బంగారాన్ని, పెక్కురత్నాలను దానం చేయటంతో బ్రాహ్మణులను సత్కరిస్తూ 
జగత్తుచేత పూజించదగిన ధర్మపు(త్రుడు సూర్యుడితో సమానమైనవాడు పెక్కుపుణ్యక్షేత్రాలను వందలకొద్దీ 
సందర్శించాలనే కోరిక గల పుణ్యాత్ముడై. 


వ. ద్రవిడదేశంబున నగస్త్యతీర్దంబాడి, యందు. దొల్లి యర్జును చేసిన గోసహస్రదానాది వివిధ దానంబులు 
విని, వానిం బ్రశంసించుచుం జని శూర్పారకంబను తీర్ణంబునం బర్వతోత్సేధంబైన పరశురాము వేదిం గని, 
సముద్రతీరంబునకుం జని ప్రభాసతీర్థంబునం బండ్రెండుదినంబులు పవనాంబుభక్షుండై పంచాగ్ని 


మధ్యంబున ధర్మజుండు తపంబు సేసిన. 158 


ప్రతిపదార్థం: ద్రవిడ, దేశంబునన్‌= తమిళదేశాన; అగస్త్య, తీర్థంబు+ఆడి= అగస్తుడిపేర వెలసిన పుణ్యక్షేత్రంలో స్నానంచేసి; 
అందున్‌= అక్కడ, తొల్లి= పూర్వం; అర్జును, చేసిన= అర్జునుడు చేసినట్టి; గో, సహస్ర, దాన+ఆది, వివిధ, దానంబులు= 
వేయిగోవులదానం మొదలైన పలుదానాలనుగురించి; విని; వానిన్‌= ఆ అర్జునుడిని; (ప్రశింసించుచున్‌= పొగడుతూ; చని= 
వెళ్ళి; శూర్చారకంబు+అను= శూర్చారకం అనేటటువంటి; తీర్థంబునన్‌= పుణ్యక్షేత్రంలో; పర్వత+ఉత్సేధంబు+ఐన= కొండవలె 
పొడుగ్గా విస్తరించి ఉన్న; పరశు, రాము, వేదిన్‌+కని= పరశురాముడి అరుగును చూచి; సముద్ర, తీరంబునకున్‌+చని= 
సము(ద్రంయొక్క గట్టును చేరి; ప్రభాస తీర్ణంబునన్‌= ప్రభాస మనే పుణ్యక్షేత్రంలో; పండ్రెండు, దినంబులు= పన్నెండు 
రోజులు; పవన+అంబు, భక్షుండు+ఐ= గాలిని, నీళ్ళను మాత్రమే ఆహారంగా గైకొన్నవాడై; పంచ+అన్ని, మధ్యంబున= 
అయిదు అగ్నుల మధ్య; ధర్మజుండు= ధర్మరాజు; తపంబు= తపస్సు; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: (ద్రవిడదేశంలోని అగస్యతీర్థంలో స్నానంచేసి, అక్కడ పూర్వం అర్జునుడు చేసిన వేయి ఆవులదానం, 
మున్నగు దానాల పొగడ్తలు విని సంతోషించి, అర్జునుడిని అభినందిస్తూ వెళ్ళి శూర్చారకమనే తీర్థాన్ని చేరి, అక్కడ 
కొండవలె పొడవుగా వ్యాపించి ఉన్న పరశురాముడి వేదికను చూచి, అక్కడినుండి సముద్రతీరానికి వెళ్ళి ప్రభాసతీర్ణాన 
పన్నెండురోజులు గాలినీరుమాత్రమే ఆహారంగా గైకొని ధర్మరాజు పంచాగ్నిమధ్యంలో తపస్సుచేశాడు. 


నిశేషం: పంచాగ్నులు: 1. పూర్వాగ్ని 2. దక్షిణాగ్ని 3. పళ్చిమాన్ని 4. ఉత్తరాన్ని 5. సూర్యుడు. ఇవి కాయక్షేశయుతమైన 
తపస్సుకు చెందినవి. 


ఆ. దాని నెటింగి రామదామోదరులు వృష్టి । వరులతోడం బ్రీతి నరుగుదెంచి 
కనిరి సకలతీర్ణగమనపరిళ్లేశ । కృశుల( బాండుసుతుల విశదయశుల. 159 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎణీ(గ= పాండవులరాకనుగురించి తెలిసికొని; రామ, దామోదరులు= బలరాముడు, శ్రీకృష్ణుడున్నూ; 
వృష్టి వరులతోడన్‌= యాదవులలో ఒకతెగ అయిన వృష్టివంశంలోని నాయకులతో కలిసి; ప్రీతిన్‌= (ప్రేమతో; అరుగుదెంచి= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 417 


వచ్చి; సకల, తీర్థ గమన, పరిక్లేశ, కృశులన్‌= అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం చేత ఏర్పడిన (శ్రమ వలన కృశించిన వారిని; 
విశద, యశులన్‌= అందరికీ తేటతెల్లమైన కీర్తికలవారిని; పాండు, సుతులన్‌= పాండవులను; కనిరి= సందర్శించారు. 


తాత్సర్యం: ప్రభాసతీర్జానికి పాండవులు వచ్చినట్లు తెలిసికొని, బలరాముడు, శ్రీకృష్ణుడున్నూ వృష్షిజాతికి చెందిన 
నాయకులతో కలిసి అక్కడికి వచ్చి, ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్భ్శించటంచేత డస్సి, కృశించినవారున్నూ, స్వచ్చమైన 
కీర్తి గలవారున్నూ అయిన పాండవులను సందర్శించారు. 


విశేషం: (ప్రభాసతీర్థం యాదవరాజ్యంలోనిది. పశ్చిమ సముద్రతీరంలో ఉన్నది. 


క. చీరాజినధారుల నవి | కారతపోయుతుల( జూచి కడు దుఃఖితులై 
వారిజదళాక్షి ద్రౌపది । నూరార్చి రుదార హిత మృదూక్తుల నొప్పన్‌. 160 


ప్రతిపదార్థం: చీర+అజిన, ధారులన్‌= నారబట్టలు, జింకచర్మము ధరించిన వారిని; అ వికార, తపస్‌+యుతులన్‌= చలించని 
నిష్టగల తపస్సుతో కూడినవారిని; చూచి= సందర్శించి; కడు= మిక్కిలి; దుఃఖితులు+ఐ= వెతచెందినవారై; వారి, జ, 
దళ+అక్షి= (నీటినుండి పుట్టిన) పద్మంలోని రేకులవంటి కన్నులు కలది అయిన; (ద్రౌపదిన్‌= (ద్రౌపదిని; ఉదార, హిత, 
మృదు+ఉక్తులన్‌= బౌదార్యంతో కూడినవై మేలును కోరే మెత్తటి మాటలతో; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; ఊరార్చిరి= ఓదార్చారు. 


తాత్సర్యం: నారబట్టలు, జింకచర్మాలు ధరించిన వారిని, చలించని తపోనిష్టతో గూడిన పాండవులను చూచి వారు 
మిక్కిలి వెత చెందారు. పద్మదళాక్షి అయిన (ద్రౌపదిని జొదార్యంతో కూడి మేలును కోరే మెత్తటిపలుకులతో 
ఊరడించారు. 


వ. వారికి ధర్మతనయుండు తమ వనవాసతీర్గమనాయాసంబును, నర్జును దివ్యాస్తలాభంబును, నింద్రునొద్ద 
నాతని యునికియుం జెప్పిన విని రాముండు గృష్టాదులైన వృష్టివరుల కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: వారికి= రామకృష్ణాదులకు; ధర్మతనయుండు= ధర్మరాజు; తమ, వనవాస, తీర్థ, గమన+ఆయాసంబునున్‌= 
తాము అనుభవించిన అరణ్యవాస ఖేదాన్ని, పుణ్యక్షే త్రసందర్భనానికి పడిన ప్రయాసనున్నూ; అర్జును, దివ్య+అ(స్త, లాభంబును= 
అర్జునుడియొక్క దివ్యమైన మం(త్రబాణాల సంపాదనమున్నూ; ఇంద్రు+ఒద్దన్‌= దేవేంద్రుడి దగ్గర; ఆతని= అర్జునుడియొక్క; 
ఉనికియున్‌= ఉనికిని; చెప్పిన= చెప్పగా; విని= ఆలకించి; రాముండు= బలరాముడు; కృష్ణ+ఆదులు+ఐన= శ్రీకృష్ణుడు 
మొదలుగాగల; వృష్టి, వరులకు= వృష్టి వంశానికి సంబంధించిన నాయకులకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: బలరామ శ్రీకృష్ణాదులకు ధర్మరాజు తాము అరణ్యంలో పడిన బాధలను, తీర్థయాత్రలు సేవించటంలో 
అనుభవించిన కష్టాలను, అర్జునుడు దివ్యాస్రాలను సంపాదించటాన్ని, దేవేంద్రుడివద్ద ఉండటాన్ని వివరించగా విని, 
శ్రీకృష్ణుడు మొదలైన వృష్టినాయకులతో బలరాముడు ఇట్టా పలికాడు. 

బం ర్త బం C2 


సీ, “మతిహీను(డై తన సుతునిపల్కులు విని । ధృతరాష్తుం డీ పాండుసుతుల బాప 
భీరుల నపగతధారుణీరాజ్యూల( । జేసి యుగ్రారణ్యవాసగతుల(C 
గావించె; నిది ధర్మువే? విచారవిహీను( । డయ్యె; భీష్మాదులు నెయ్యమున ని 
వారింపంగా దీని నేరర; ధృఢసత్య । రతులకు దేవనిర్మితుల కహిత 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మాచరించుచున్న నీచదుర్యోధనా । దులకు వర్ణనమును నలఘు లైన 

పాండునందనులకు దండితారుల కవ । రృనము నిట్లు సేయం జనునె విధికి. 162 
ప్రతిపదార్థం: మతి, హీనుండు+ఐ= బుద్దిలేనివాడై; తన, సుతుని, పల్కులు= తన కుమారుడి మాటలు; విని= ఆలకించి; 
ధృతరాష్ట్రుడు; ఈ పాండుసుతులన్‌= ఈ పాండవులను; పాప, భీరులన్‌= పాపమంటే భయపడే వారిని; అపగత, ధారుణీ, 
రాజ్యులన్‌+చేసి= పోగొట్టబడిన భూమిరాజ్యం కలవారినిగా చేసి; ఉగ్ర+అరణ్యవాసగతులన్‌+కావించెన్‌= ఘోరమైన అడవిలో 
నివసించేటటువంటి వారినిగా చేశాడు; ఇది= ఇట్టా చేయటం; ధర్మువే?= ధర్మమా?; విచార, విహీనుండు+అయ్యె= ఆలోచన 
లేనివాడైైనాడుకదా; భీష్మ+ఆదులు= భీష్ముడు మొదలైనవారు; నెయ్యమున= మై(త్రితో; దీని= ఈ దుష్కృతాన్ని; 
నివారింప(గా, నేరరు+అ= నివారింపజాలరా; దృఢ, సత్య, రతులకు= సత్యమునందు గట్టి ఇష్టం కలవారికి; దేవ, నిర్మితులకు= 
దైవాంశసంభవులకు; అహితము= కీడు; ఆచరించుచున్న= చేస్తున్న; నీచ, దుర్యోధన+ఆదులకు= దుష్టులైన దుర్యోధనుడు 
మొదలైనవారికి; వర్హనమునున్‌= అభివృద్దియున్నూ; అలఘులు+ఐన= గొప్పవారైన; పాండు, నందనులకు= పాండవులకు; 
దండిత+అరులకు= దండించబడిన శ్నతువులు కలవారికి, అనగా శత్రువులను జయించిన మహావీరులకు; అవర్హనమున్‌= 
కష్టనష్టాలను కలిగించటం (పెంపులేకపోవటం); ఇట్టు= ఈ విధంగా; విధికిన్‌= (బ్రహ్మదేవుడికి; చేయన్‌+చనునె= చేయటం 


తగునా? 


తాత్పర్యం: “ధృతరాష్ట్రుడు బుద్ధిలేనివాడై తన కుమారులు చెప్పినమాటలు విని ఈ పాండవులను, పాపానికి 
జంకేటటువంటివారిని, రాజ్యంనుండి వెళ్ళగొట్టి, ఘోరమైన అడవులలో నివసించేటట్టు చేశాడు. ఇది ధర్మమా? 
ధృతరాష్ట్రుడు ఆలోచనలేనివాడయ్యాడు. భీష్మాదులు అయినా స్నేహంతో ఈ దుష్కృత్యాన్ని నివారించలేదే! సత్యనిష్ట 
దృఢంగా పాటించేవారికి, దైవాంశసంభూతులకు, శత్రువులను జయించిన మహావీరులకు, పాండవులకు అన్యాయాన్ని 
చేస్తున్న దుష్టదుర్యోధనాదులకు అభ్యుదయాన్ని, గొప్పవారైన పాండవులకు కష్టనష్టాలను కలిగించటం (బ్రహ్మదేవుడికి 
న్యాయమా? 
క. ధరణీతలంబు నిర్జా । ర్త రాష్ట్రముగం జేసి యనఘు ధర్మెకధురం 

ధరు ధర్మతనూజు వసుం । ధర కధిపతి. జేయకుండ( దగునే మనకున్‌?” 163 
ప్రతిపదార్థం: ధరణీ, తలంబు= భూమి పైభాగాన్ని; నిర్‌+ధార్త రాష్ట్రముగన్‌+చేసి= ధృతరాష్ట్రుడి కొడుకులు లేకుండగా చేసి; 
అనఘు= పాపరహితుడిని; ధర్మ+ఏక+ధురంధరున్‌= ధర్మాన్ని సాటిలేని విధంగా తానొక్కడే ధరించేవాడిని; ధర్మతనూజాన్‌= 
ధర్మపుత్రుడిని; వసుంధరకు= భూమికి; అధిపతిన్‌+చేయకుండన్‌= రాజును చేయకపోవటం; మనకున్‌+తగునే= మనకు 


తగునా? 

తాత్సర్యం: భూమిపై ధార్తరాష్ట్రులు లేకుండా చేసి, పాపరహితుడున్నూ, ధర్మాన్ని అద్వితీయంగా ధరించే వాడున్నూ 
అయిన ధర్మరాజును భూమికి ప్రభువుగా చేయకుండటం మనకు తగునా? 

వ. అనిన బలదేవునకు సాత్యకి యిట్లనియె. 164 
తాత్సర్యం: అని పలుకగా బలరాముడితో సాత్యకి ఇట్లా అన్నాడు. 


చ. “అనుపమశౌర్యవంతుల రనంతబలాఢ్యుల రీవు నీ జనా 
ర్హనుండును సాంబసారణులు దర్శకవీరు(డు నుండ బాండునం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 419 


దనులు సుయోధనాదుల కృతంబున నిట్టు లనాథులట్ల యి 
వ్వనమున నుండగా దగునె వన్యఫలాశనహీనవృత్తితోన్‌. 165 


(ప్రతిపదార్థం: అనుపమ, శౌర్యవంతులరు= సాటిలేని పరాక్రమం కలవారు; అనంత, బల+ఆఢ్యులరు= అంతం లేని 
బలంకలవారు; ఈవును= నీవున్నూ; ఈ జనార్దనుడును= ఈ శ్రీకృష్ణుడున్నూ; సాంబ, సారణులు= సాంబుడున్నూ, 
సారణుడున్నూ; దర్సక, వీరుండున్‌= వీరుడైన మన్మథుడున్నూ, అంటే వీరుడైన ప్రద్యుమ్నుడున్నూ (ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో 
మన్మథుడు కాబట్టి అతడిని మన్మథుడని పిలవటం పరిపాటిగా ఉండేది); ఉండన్‌= ఉండగా; పాండునందనులు= పాండవులు; 
సుయోధన+ఆదుల, కృతంబునన్‌= దుర్యోధనుడు మొదలైనవారి చేతలవలన; ఇట్టులు= ఈ విధంగా; అనాథలు+అట్ల= 
దిక్కులేనివారివలె (రక్షకులు లేని వారివలె); ఈ+వనమునన్‌= ఈ అరణ్యంలో; వన్య, ఫల+అశన, హీన, వృత్తితోన్‌= 
అడవిపండ్లు ఆహారంగా తినే తక్కువస్థితిలో; ఉండంగాన్‌+తగునె?= ఉండటం యోగ్యమా? 


తాత్సర్యం: 'సాటిలేని పరాక్రమం కలవారు, అంతు లేని బలం కలవారు నీవూ, శ్రీకృష్ణుడూ, సాంబుడూ, 
సారణుడూ, ప్రద్యుమ్నుడూ ఇంతమంది మహావీరులు మీరు అండగా ఉండగా, పాండవులు దిక్కుమాలిన అనాథులవలె 
అరణ్యంలో అడవిపండ్డు ఆహారంగా తింటూ తిరుగాడటం సమంజసమా? 


తరలము. 

అహితచిత్తవిదారణక్రియలందు. బ్రౌఢములై జగ 

తుహరమంతయు మ్రాయుచుండంగ ఘఫోరయాదవసైన్య స 

న్నహనదుందుభినాదముల్‌ గగనంబు దిక్కులు నిండ దు 

సృహము లయ్యెడు ధార్తరాస్తుల సైన్యవీరభటాలికిన్‌. 166 
ప్రతిపదార్థం: ఘోర, యాదవ, సైన్య, సన్నహన, దుందుభి, నాదముల్‌= భయంకరమైన యాదవులయొక్క సేనల యుద్ధ 
ప్రయత్నాన్ని సూచించే భేరీధ్వనులు; అహిత, చిత్త, విదారణ, (క్రియలందున్‌= శత్రువుల మనస్సులను చీల్చే పనులలో; 
(ప్రాఢములు+ఐ= గొప్పసామర్థ్యం కలవై; జగత్‌, కుహరము+అంతయు= (ప్రపంచం అనే గుహ అంతటా; మోయుచుండ(గన్‌= 
ధ్వనిస్తుండగా; గగనంబు= ఆకాశం; దిక్కులు= దిక్కులు; నిండన్‌= పూర్తిగా వ్యాపించగా; ధార్తరాష్టుల= ధృతరాష్ట్రుడి 
కొడుకుల; సైన్య, వీర, భట+ఆలికిన్‌= సేనలోని శూరులైన సైనికుల సముదాయానికి; దుస్సహములు+అయ్యెడున్‌= భరించ 
శక్యం కానివి అవుతాయి. 


తాత్సర్యం: భయంకరమైన యాదవసేనలయొక్క యుద్దసన్నాహాలను సూచించే భేరీనినాదాలు, శత్రువుల మనసులను 
చీల్చటంలో గొప్పసామర్థ్యం కలవై ప్రపంచమంతా మారుమోగి ఆకాశం, దిక్కులూ నిండిపోతుంటే ధృతరాష్ట్రుడి 
కొడుకుల సైన్యంలోని భటులకు భరించ శక్యం కానివి కాగలవు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.374 విశేషాంశం చూడండి 


మ. ఘనమైనీ పృథుబాహులాంగలముఖాఘాతంబుతోడన్‌ జనా 
ర్దన శార్‌జ్ఞచ్యుతసాయకావలియు( గందర్వేషుజాలంబు నీ 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


యనిరుద్దోగ్ర శిలీముఖాలియు మదీయాస్తాఘమున్‌ ధార్తరా 
ష్టనికాయోత్తమకాయఖండనపటిష్టం బయ్యెడుం బోరిలోన్‌. 167 


ప్రతిపదార్థం: ఘనము+ఐ= గొప్పదై; నీ, పృథు, బాహు, లాంగల, ముఖ+ఆఘాతంబుతోడన్‌= నీదైన పెద్దదగు బాహువునందలి 
నాగలిమొన దెబ్బచేతను; జనార్దను= శ్రీకృష్ణుడియొక్క; శార్‌జ్ఞ్ల, చ్యుత, సాయక+ఆవళియున్‌= శార్‌జ్ఞం అనేపేరుగల 

యలు Vay nN 
ధనుస్సునుండి వెలువడే బాణాల వరుసలును; కందర్ప+ఇషు, జాలంబున్‌= మన్మథుడి (ప్రద్యుమ్నుడి) అమ్ములును; 
ఈ+అనిరుద్ద+ఉ(గ్ర, శిలీముఖ+ఆలియు= ఈ అనిరుద్దుడియొక్క వాడిబాణాల సమూహాలున్నూ; మదీయ+అ(స్త+ఓఘమున్‌= 
నాదైన మంత్రబాణాల వెల్లువయున్నూ; పోరిలోన్‌= యుద్దంలో; ధార్తరాష్ట్ర నికాయ+ఉత్తమకాయ, ఖండన, పటిష్టంబు+అయ్యెడున్‌= 
ధృతరాష్ట్రుడి కుమారుల గుంపుయొక్క శిరస్సులను నరకటానికి సామర్థ్యం కలిగినట్టివి అవుతాయి. 


తాత్సర్యం: గొప్పదైన స్‌ నాగలిమొనదెబ్బతో కూడిన, శ్రీకృష్ణుడి శార్‌జ్ఞమనే ధనుస్సునుండి వెలువడిన బాణాలు, 
ప్రద్యుమ్నుడి అమ్ములు, -ఈ అనిరుద్దుడి వాడిబాణాల వరుసలు, నా మంత్రబాణాలున్నూ, ధృతరాష్ట్రుడి కుమారుల 
శిరస్సులను యుద్దంలో ఖండించటానికి సామర్థ్యం కలవి కాగలవు. 


విశేషం: బలరాముడి ఆయుధం నాగలి. శ్రీకృష్ణుడివిల్లుపేరు శార్‌బ్లం. మన్మథావతారమైన (ప్రద్యుమ్నుడు రుక్మిణీ, శ్రీకృష్ణుల 
కొడుకు. అనిరుద్దుడు ప్రద్యుమ్నుడి కొడుకు. 


వ. కేకయసృంజయ పాంచాల వృష్టిభోజాంధకవీరులుం గృష్టానుమతులయి యుద్ధంబున ధృతరాషు పుత్తులను 
భీష్మ ద్రోణ కర్ణాదులను వధియింతురు; ధర్మరాజుతమ్ములుం దానును సమయాబ్దంబులు సలిపి 
రాజ్యాభిషిక్తుండగు నంతకు నతిరథు నభిమన్యు నఖిలరాజ్య రక్షకుంజేసి యుండుద' మనిన సాత్యకి పలుకుల 
కనుకూలుండయి వాసుదేవుండు ధర్మరాజున కిట్లనియె. 168 


ప్రతిపదార్థం: కేకయ, సృంజయ, పాంచాల, వృష్టి, భోజ+అంధక నీరులున్‌= కేకయులు, సృంజయులు, పాంచాలులు, 
వృష్ణులు, భోజులు, అంధకులు అయినట్టి శూరులందరూ; కృష్ణ+ అనుమతులు+అయి= శ్రీకృష్ణుడియొక్క అనుమతిపొందినవారై; 
యుద్దంబున= యుద్దంలో; ధృతరాష్ట్ర పుత్రులను= దుర్యోధనుడు మొదలైన ధార్తరాష్ట్రలను; భీష్మ, ద్రోణ, కర్ష*ఆదులను= 
భీష్ముడిని, (ద్రోణుడిని, కరుడు మొదలైనవారిని; వధియింతురు= సంహరిస్తారు; ధర్మరాజు, తమ్ములున్‌+తానును= ధర్మరాజు 
సోదరులును, తానున్నూ; సమయ+అబ్దంబులు= (ప్రతిజ్ఞకు అనుగుణమైన సంవత్సరాలు (అంటే పన్నెండేళ్ళ అరణ్యవాసం, 
ద క్షు ఫ్‌ 
ఒక సంవత్సరం అజ్ఞాతవాసం); సలిపి= పాటించి; రాజ్య+అభిషిక్తుండు+అగు+అంతకున్‌= పట్టాభిషేకస్నానం (అభిషేకం 
అంటే స్నానం. సింహాసనాన్ని అధిష్టించేందుకు ముందు సలిపేస్నానం); అయ్యే ఆ సమయంవరకు; అతిరథున్‌= గొప్పవీరుడైన 
(అతిరథుండు అనగా ఆనాడు రథికులలో ఉన్నత [శ్రేణికి చెందినవాడు); అభిమన్యున్‌= అభిమన్యుడిని (అర్జునుడికి, సుభద్రకు 
ఉదయించిన పుత్రుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు); అఖిల, రాజ్య, రక్షకున్‌+చేసి= సమస్తరాజ్యాన్ని కాపాడేవాడినిగా నియమించి; 
ఉండుదము+అనిన= ఉండగలవారం అనిచెప్పగా; సాత్యకి పలుకులకు= సాత్యకి చెప్పిన మాటలకు; అనుకూలుండు+అయి= 
సమ్మతించినవాడై; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకైన శ్రీకృష్ణుడు; ధర్మరాజునకు= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: కేకయులు, సృంజయులు, పాంచాలులు, వృష్ణులు, భోజకులు అంధకులలో గల వీరులు శ్రీకృష్ణుడి 
అనుమతితో పోరిలో ధృతరాష్ట్రుడి కొడుకులను, భీష్మ, ద్రోణ, కర్ణాదివీరులను సంహరించగలరు, ధర్మరాజు తన 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 421 


తమ్ముళ్ళతోపాటు తాము చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పదమూడేళ్ళు గడిపి పిదప రాజ్యాభిషిక్తుడు కావచ్చును. 
అంతవరకు అభిమన్యుడు రాజప్రతినిధిగా ఉండగలడు’ అని సాత్యకి పలుకగా శ్రీకృష్ణుడు అతడి మాటలకు 
అంగీకారం తెలిపి ధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు. 


ఉ.  'ఈతని పల్కినట్ల ధరణీశ్వర! నీరిపులన్‌ మహాబలో 
పేతుల బోర జంపుదు రభేద్యులు వీరలు; మీకు భూతధా 
త్రీతలరాజ్య మెల్ల నగు దెల్లము' నావుడు ధర్మనందనుం 
డాతతకీర్తి యిట్లనియె నమ్మురవైరికి సీరపాణికిన్‌. 169 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= భూమికి ఈశ్వరుడివైన ఓ ధర్మరాజా! ఈతని, పల్కినట్టు+అ= ఇతడు అనగా ఈ సాత్యకి 
చెప్పినట్టుగానే; న+భేద్యులు= జయించ శక్యంకానివారు; వీరలు= ఈ యాదవులు; మహాబల+ఉపేతులన్‌= గొప్పబలంతో 
కూడినవారిని; నీ, రిపులన్‌= నీ శత్రువులను; పోరన్‌= యుద్దంలో; చంపుదురు= సంహరించగలరు; భూత, ధాత్రీ, తల, 
రాజ్యము+ఎల్లన్‌= సమస్త ప్రాణకోటితో నిండిన భూరాజ్యమంతయున్నూ; మీకున్‌+అగున్‌= మీకు దక్కుతుంది; తెల్లము= 
సుస్పష్టం; నావుడు= అని చెప్పుగా; ఆతత, క్రీర్తి= గొప్ప యశస్సు కలవాడైన; ధర్మ నందనుండు= ధర్మపుత్రుడు; ఆ+మురవైరికిన్‌= 
మురుడనే రాక్షసుడికి శత్రువైన శ్రీకృష్ణుడికి; సీరపాణికిన్‌= నాగలి చేతియందు కలవాడికి- అనగా హలాయుధుడైన బలరాముడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: “ధర్మరాజా! ఇతడు చెప్పినట్టుగా మహాబలవంతులైన నీ శత్రువులను అసాధ్యులైన వీరు యుద్దంలో 
చంపుతారు. మీకు భూతలరాజ్యమంతా దక్కుతుంది” అని అనగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 


ఉ. “మీ దయ మాకు గల్గంగ నమిత్రుల నోర్టుట యేమి పెద్ద? ధ 
ర్మోదయనిత్యబుద్దులను నుత్తమకీర్తుల నొప్పు ద్రోణభీ 
ష్మాదుల సన్నిధానమున నమ్మెయి( బల్మిన పల్కు దప్పంగా. 
గా' దని ధర్మనందనుండు గ్రమ్మటిచెన్‌ యదువీరకోపముల్‌. 170 


ప్రతిపదార్థం: మీ, దయ= మీయొక్క కరుణ; మాకున్‌+కల్ల(గన్‌= మాయందు ఉండగా; అమిత్రులన్‌+ఓర్చుట= శత్రువులను 
జయించటం; ఏమి, పెద్ద?= ఏమంత గొప్ప పని?; ధర్మ+ఉదయనిత్య, బుద్దులనున్‌= ఎల్లప్పుడూ ధర్మం వికసించి ఉండే 
బుద్దుల చేతను; ఉత్తమ, కీర్తులన్‌+ఒప్పు= మంచి పేరుతోను విలసిల్లేటటువంటి; ద్రోణ, భీష్మ+ఆదుల= (ద్రోణుడు, భీష్ముడు 
మొదలైనవారి; సన్నిధానమునన్‌= సమక్షంలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పల్కిన పల్కు= ఆడినమాట; తప్పన్‌+కాన్‌+కాదు+అని= 
మీరరాదుకదా అని; యదు, వీర, కోపములన్‌= యదువీరుల ఆ(గ్రహాలను; ధర్మనందునుండు= ధర్మరాజు; (క్రమ్మటిచెన్‌= 
మరలించాడు. 


తాత్పర్యం: “మి దయ మాయెడ ఉండగా, శత్రువులను జయించటం ఏమంత గొప్పకార్యం? ఎల్లప్పుడూ ధర్మం 
వికసించి ఉండే ఉత్తమ బుద్దుల చేతను, శ్రేష్టమైన యశస్సు చేతను విలసిల్లుతున్న భీష్ముడు, (ద్రోణుడు మొదలైన 
మహానుభావుల ఎదుట ఆనాడు ఆ విధంగా (ప్రతిజ్ఞ చేసి, ఆడినమాట తప్పటం భావ్యం కాదు కదా!” అని చెప్పి 
ధర్మరాజు యదువీరుల ఆగ్రహాన్ని మరలింపచేశాడు. 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: బలరాముడు ఇప్పుడు ఇంతగా పాండవులను పొగడి, దుర్యోధనాదులను తెగడి, పాండవపక్షపాతిగా కనిపిస్తున్నాడు. 
కాని, కాలాంతరాన బలరాముడు దుర్యోధన పక్షపాతియా అన్నట్టుగా మాట్లాడతాడు. మానవజీవితంలో అవస్థాభేదాన్ని బట్టి 
మనుష్యుల మనసులలో ఏర్పడే పరిణామాన్ని మహాభారతం అత్యద్భుతంగా చిత్రించింది. ఆదర్శ(పేరితుడు బలరాముడు. 
శ్రీకృష్ణుడు అనుష్టాన వేదాంతి. ఇద్దరి శీలాలలో గల తారతమ్యం సూక్ష్మానుశీలనయోగ్యం. యాదవవీరు లందరూ కలిసి 
ధర్మరాజుతో తమ సానుభూతిని తెలుపటానికి వారు పలికిన మాటలు ఇవి. వారికి ధర్మరాజు సత్యసంధత తెలిసిందే. 
పాండవులు తమ రాజ్యభాగంలోని ప్రభాస తీర్జానికి విచ్చేశారు. ఈ మాటలలోని ఆంతర్యం (గ్రహించతగింది. ఇప్పటికే 
పాఠడవుల అరణ్యవాసం సగం మేర పూర్తి అయింది. ఇప్పు డిక కారవులపై యుద్ద (ప్రతిపాదనకు అంతరార్థం యాదవులకు 
పాండవులయెడ గల (ప్రగాఢసానుభూతిని వెల్లడించటమే. 


వ. యాదవులు పాండవుల వీడ్కొని పోయి; రిట పాండవులు సోమమిశ్రితతోయ యైన పయోష్టియందు. 
గృతస్నానులయి యున్న నందు ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. 171 


ప్రతిపదార్థం: యాదవులు= యదువంశజులైనవారు; పాండవులన్‌= పాండురాజు కొడుకులనుండి; వీడ్కొని= సెలవుగైకొని; 
పోయిరి= వెళ్ళారు; ఇట= ఇక్కడ; పాండవులు= పాండురాజు పుత్రులు; సోమ, మిశ్రిత, తోయ+ఐన= సోమరసంతో కలిసినట్టి 
నీరుకల; పయోష్లి+అందు= పయోష్టి అనే నదిలో; కృత, స్నానులు+అయి= స్నానం చేసినవారై; ఉన్నన్‌= ఉండగా; అందు= 
అక్కడ; ధర్మరాజునకు; రోమశుండు= రోమశుడనే మహర్షి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: యాదవవీరులు పాండవులను వీడ్కొని వెళ్ళారు. ఇక్కడ పాండవులు సోమరసంతో కలిసిన నీరుగల 
'పయోష్షీ నదిలో స్నానం చేసి ఉండగా, రోమశుడు ధర్మరాజుతో ఈవిధంగా చెప్పాడు. 


క “మనుజేంద్ర! దీని తీరం । బున నృగు6 డను రాజు యజ్ఞములఈ జేసిన నం 
దనిమిషపతి తృప్తుండై । దనుజుల నోర్చె నటె ఘఫోరతరశస్తములన్‌. 172 


ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్ర!= మనుష్యులకు ఇం(ద్రుడివైన ఓ ధర్మరాజా!; దీని, తీరంబున= ఈ పయోషి ఒడ్డున; 
నృగుండు+అను, రాజు= నృగుడు అనే పేరుకల (ప్రభువు; యజ్ఞములన్‌= యజ్ఞాలు; చేసినన్‌= చేయగా; అందు= అక్కడ; 
అనిమిషపతి= దేవతలకు రాజైన ఇం[ద్రుడు; తృప్త్పుండు+ఐ= తృప్తి చెందినవాడై; ఘోర, తర, శస్తములన్‌= మిక్కిలి భయంకరాలైన 
ఆయుధాలతో; దనుజులను= రాక్షసులను; ఓర్చెన్‌+అటె= జయించాడు కదా. 


తాత్సర్యం: 'ఓ మహారాజా! ఈ పయోష్టి ఒడ్డున నృగుడు అనే ప్రభువు యజ్ఞాలు చేశాడు. దేవతలకు ప్రభువైన 
దేవేంద్రుడు ఆ యజ్ఞాలవలన తనివి చెందినవాడై మిక్కిలి భయంకరాలైన ఆయుధాలతో రాక్షసులను సంహరించాడు. 


వ. మణియునింద తొల్లి యాధూర్తరజసుండైన గయుండు హిరణ్బ్యయంబులయిన చషాలస్టాలీ యూప చమస 
పాత్రీస్రుక్రువంబులును దేవస్థావితంబులయిన యూవంబులు నొప్ప నేడశ్వమేధంబులు సేని, 
యసంఖ్యాతంబు లయిన ధనంబుల బుత్విజులను సదస్యులనుం బూజించి సువర్ణమయగోదానంబు 
లనేకంబులు బ్రాహ్మణుల కిచ్చి యక్షయంబులయిన యింద్రలోకసుఖంబుల బడసె4 బయోష్టియందు( 
గృతస్నానులైనవారు దేవసాయుజ్యంబు6 బడయుదు' రని చెప్పుచుం జని నర్మదాస్నానంబు. జేసి, 
వైడూర్యపర్వతంబుం గని రోమశుండు ధర్మరాజున కిట్లనియె; 'నిది త్రేతా ద్వాపర సంధి. యీ సరోవరతీరంబు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 423 


శర్యాతి యజ్ఞప్రదేశంబు; మటియు నిందు భృగుపుత్తుం డయిన చ్యవనుండు శర్యాతి యను రాజుకూంతు 
సుకన్య యను దాని వివాహంబయి, వాని యజ్ఞంబున నింద్రు నాదరింపక యాశ్వినుల సోమపీథులం 
జేసి ననిన నది యెట్లని యడిగిన ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సవిస్తరంబుగా రోమశుం డిట్లని చెప్పె 173 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; ఇందు+అ= ఇక్కడే; తొల్లి= పూర్వం; ఆధూర్తరజసుండు+ఐన= అధూర్తరజసుడు అనే 
తండ్రికి కుమారుడైన; గయుండు= గయుడు; హిరణ్మయంబులు+అయిన= బంగారంతో చేయబడినటువంటివైన; చషాల, 
స్థాలీ, యూప, చమస పాత్రీ, (స్రుక్‌, స్రువంబులును= యజ్ఞోపకరణాలతో (చషాలము= యూపస్తంభం చివర ఉండే కడియం, 
స్థాలి= వంటపా(త్ర, యూపము= యజ్ఞపశువుకు కట్టే స్తంభం, చమసపా(త్ర= చతురస్రమైన యజ్ఞపాత్ర, (స్రుక్‌+స్రువములు= 
చిన్నగరిటె, పెద్దగరిటెవంటివి); దేవ, స్థాపితంబులు+అయిన= దేవతలచేత ప్రతిస్టించబడినవైన; యూపంబులున్‌= యజ్ఞపశువులను 
కట్టేకొయ్యలు; ఒప్పన్‌= విలసిల్లగా; ఏడు+అశ్వమేధంబులు= ఏడు అశ్వమేధ యాగాలు; చేసి=చేసి; అసంఖ్యాతంబులు+అయిన= 
లెక్కకు మీరిన; ధనంబులు= ధనాలతో; బుత్విజులను= యజ్ఞం చేయించే పురోహితులను; సదస్యులనున్‌= యజ్ఞంలో 
లోటుపాట్టులేకుండ గమనించే పండితులను; పూజించి= అర్చించి; సువర్షమయ, గోదానంబులు= బంగారుమయమైన 
గోదానాలను; (బంగారుసొమ్ములతో అలంకరించబడిన గోవుల యొక్క దానాలను); అనేకంబులు= పెక్కు; (బ్రాహ్మణులకు+ఇచ్చి= 
విప్రులకు దానమిచ్చి; అక్షయంబులు+అయిన= తరుగనటువంటి; ఇంద్రలోక, సుఖంబులన్‌+పడసెన్‌= స్వర్గలోక భోగాలను 
అనుభవించాడు; పయోష్టియందున్‌= పయోష్టి అనబడే నదిలో; కృతస్నానులు+ఐనవారు= స్నానంచేసినవారు; దేవసాయుజ్యంబు= 
దేవతలతో ఐక్యమవటాన్ని; పడయుదురు= పొందగలరు; అని చెప్పుచున్‌= అని చెప్పుతూ; చని= వెళ్ళి; నర్మదా, స్నానంబున్‌+చేసి= 
నర్మదానదిలో స్నానంచేసి; వైడూర్య, పర్వతంబున్‌+కని= వైడూర్యాలు గల కొండను చూచి; రోమశుండు= రోమశుడు; 
ధర్మరాజునకు= ధర్మరాజుకు; ఇట్టు+అనియె= ఈవిధంగా చెప్పాడు; ఇది, త్రేతా, ద్వాపర, సంధి= ఇది త్రేతాయుగం చివర 
ద్వాపరయుగం ప్రారంభమయేందుకు కొంచెం ముందు ఉన్న నడిమికాలం; ఈ, సరోవర, తీరంబు= ఈ సరస్సుతీరం; 
శర్యాతి, యజ్ఞ (ప్రదేశంబు= శర్యాతి అనే మహారాజు యజ్ఞం చేసిన స్థలం; మజీయున్‌= ఇంకనూ; ఇందు= ఇక్కడ; భృగు, 
పుత్రుండు+ఐన= భృగుమహర్షి కొడుకైన; చ్యవనుండు= చ్యవన మహర్షి శర్యాతి+అను, రాజు, కూంతు= శర్యాతి అనే(ప్రభువు 
పుత్రిక; సుకన్య+అనుదానిన్‌= సుకన్య అన్నపేరు కలదానిని; వివాహంబు+అయి= పెళ్లిచేసికొని; వాని, యజ్ఞంబునన్‌= శర్యాతి 
చేసిన యాగంలో; ఇం(ద్రున్‌= ఇంద్రుడిని; ఆదరింపక= లక్ష్యపెట్టక; అశ్వినులన్‌= అళ్వినీదేవత లిద్దరిని; సోమపీథులన్‌+చేసెన్‌= 
సోమరసాన్ని (త్రాగినవారినిగా చేశాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆకథ; ఎట్టు+అని= ఎట్టిది అని; అడిగిన= (ప్రశ్నించిన; 
ధర్మరాజునకు= ధర్మరాజుకు; సౌకన్య+ఆఖ్యానంబు= సుకన్యకు సంబంధించిన కథ; సవిస్తరంబుగా= మిక్కిలి విస్తారంగా; 
రోమశుండు= రోమశుడు; ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఇంకను ఇక్కడ పూర్వకాలాన ఆ ధూర్తరజసుడి కొడుకైన గయుడు గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ 
యజ్ఞంలో వాడబడిన ఉపకరణాలన్నీ - యూపస్తంభాల చివర తొడిగే కడియాలు, వంటపాత్రలు, చిన్నవి, పెద్దవి 
గరిటెలు - అన్నీ బంగారంతో చేయబడినవే!. యూపాలు దేవతలచేత స్థాపించబడినవి. గయుడు యజ్ఞాలను 
నిర్వహించిన బుత్విజులను, యజ్ఞాలను సక్రమంగా నడిపించిన పరీక్షాధికారులను లెక్కకు మించిన 
బంగారునాణాలతో అర్చించి బంగారు తొడుగులతో కూడిన ఆవులను (బ్రాహ్మణులకు దానంచేసి, ఇచ్చి తరగని 
స్వర్గలోక భోగాలను పొందాడు. అటువంటి ఆ పయోష్టి నదిలో స్నానంచేసినవారు దేవతలతో ఐక్యం కాగలరు” - 
అని చెపుతూ పయనించి నర్మదానదిలో స్నానంచేసి అనంతరం అచటి వైడూర్య పర్వతాన్ని చూచి, ధర్మరాజుతో 
రోమశుడు ఇట్లా అన్నాడు. “త్రేతాయుగం చివర ద్వాపరయుగం (ప్రవేశించటానికి కొంచెం పూర్వం శర్యాతి మహారాజు 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


యజ్ఞం చేసినచోటు ఇది. ఇక్కడ భృగుమహర్షి కొడుకైన చ్యవనమహర్షి శర్యాతిరాజుకూతురు సుకన్య అనే దానిని 
పెళ్ళాడాడు. పిదప శర్యాతి చేసిన యజ్ఞంలో ఇంద్రుడిని లక్ష్యపెట్టక అశ్వినీదేవతలను సోమరసాన్ని (త్రాగేవారిగా 
చేశాడు" అని చెప్పగా ధర్మరాజు 'అది ఎట్టు? ఆ కథ చెప్పవలసింది” అని అడిగాడు. రోమశమహర్షి ధర్మరాజుకు 
సౌకన్యోపాఖ్యానాన్ని సవిస్తరంగా చెప్పాడు. 


విశేషం: వేదకాలంలో సోమపానం మిక్కిలి ప్రాచుర్యంలో ఉన్న అలవాటు. సోమలతనుండి సోమరసాన్ని తీసి పానీయంగా 
రూపొందించి (త్రాగేవారు. ఈ విషయంపై నవీనులు గొప్ప పరిశోధనలు చేశారు కాని సోమలతలను గుర్తించటంలో వృక్ష 
శాస్త్రజ్ఞులు కూడ విజయాన్ని సాధించ లేకపోయారు. యజ్ఞాలలో సోమపానం ఉగ్గడించబడింది. అలనాటివారు ఆ సోమరసాన్ని 
ఎట్లా పానీయంగా తయారుచేసేవారో నేటివారికి తెలియదు. వేదకాలపు ఆర్యులు విడిపోయి పలుదేశాలకు వెళ్ళారు. వాటిలో 
ఇరానుదేశం ఒకటి. అక్కడ సోమలతగా చెప్పబడే లతలు ఉన్నాయని చెప్పుతున్నారు. ఇది భావిపరిశోధనలవలన తేలవలసిన 


అంశం. 
రోమశు(డు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట (సం. 3-122-1) 
క “ఇక్కొలని సమీపంబునం । బెక్కగు వేలేండ్లు తపము భృగుసుతు(డు గరం 
బక్కజముగ నొనరించెను । వెక్కస నియమమున నిరతవీరాసనుండై. 174 


ప్రతిపదార్థం: -ఈ+కొలని, సమీపంబునన్‌= ఈ సరస్సుకు దగ్గరగా; పెక్కు+అగు, వేల+ఏండ్డు= ఎన్నోవేల సంవత్సరాలు; 
భృగుసుతు(డు= భృగుమహర్షికొడుకు; తపము= తపస్సును; వెక్కస, నియమమున= మిక్కుటమైన నిష్టతో; నిరత, వీర+ 
ఆసనుండు+ఐ= ఎల్లప్పుడూ వీరాసనం'తో ఉండి; కరంబు= మిక్కిలి; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; ఒనరించెను= చేశాడు. 


తాత్సర్యం: “ఈ సరస్సుకు దగ్గరగా భృగుమహర్షి కుమారుడైన చ్యవనమహాముని ఎన్నో వేల సంవత్సరాలు 
ఎడతెగని వీరాసనంతో ఉండి ఆశ్చర్యకరమైన నిష్టతో గొప్పతపస్సు చేశాడు. 

విశేషం: వీరాసనం- యోగాసనాలలో ఒకటి. వీరాసనానికి స్టైర్యం, నిశ్చలత్వం (ప్రధానాంశాలు. ఎక్కువసేపు వీరాసనంలో 
కూర్చోవటం కష్టం. కాని, చ్యవనమహార్షి ఎన్నో వేలసంవత్సరాలు వీరాసనస్థితుడై తపస్సు చేశాడని మహాభారతం ఉగ్గడిస్తున్నది. 
క. అమ్మునిదేహము వలీ | కమ్మునం గప్పంగంబడి నికటవల్లీ గు 


ల్మమ్ములు పై బ్రా(కిన నన | యమ్మును నేర్ప్వడక యుండె నవ్వనభూమిన్‌. 175 


ప్రతిపదార్థం: ఆ+ముని, దేహము= ఆ బుషిశరీరం; వల్మీకమ్మునన్‌= పుట్టచేత; కప్పంగన్‌+పడి= కప్పబడి; నికట, వల్లీ, 
గుల్మమ్ములు= సమీపంలోని తీగలు, పొదలు; సైన్‌+ప్రాంకినన్‌= ఆ పుట్టమీద [ప్రాకగా; ఆ+వన, భూమిన్‌= ఆ అరణ్యసీమలో; 
అనయమ్మునున్‌= ఎల్లప్పుడూ; ఏర్పడక+ఉండెన్‌= కనిపించకుండా ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ మునిశరీరం పుట్టచేత కప్పబడింది. సమీపంలోని తీగలు, పొదలు ఆ పుట్టను అలముకొన్నాయి. 
అందుచేత ఆ మునిదేహం ఆ అరణ్యసీమలో కనిపించకుండా మాటుపడి ఉన్నది. 


విశేషం: రామాయణ కావ్యకర్త అయిన “వాల్మీకి మహర్షినిగురించి ఇటువంటి కథే లోకంలో సుప్రసిద్ధం. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 425 


వ. అంతం బెద్దకాలంబునకు శర్యాతి యనురాజు దన చతుస్సహస్ర దేవీనివహంబుతోడ( దత్సరోవరంబున 
విహరింప నరిగిన నాతని కూంతురు సుకన్య యనునది యిష్టసఖులతో గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు.1 76 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుతర్వాత; పెద్ద, కాలంబునకు= చాలాకాలానికి; శర్యాతి+అను, రాజు= శర్యాతి అనేపేరు కలిగిన 
ప్రభువు; తన, చతుర్‌+సహగస్ర, దేవీ, నివహంబు తోడన్‌= తన నాలుగువేల రాణుల సముదాయంతో; తద్‌+సరోవరంబునన్‌= 
ఆ కొలనులో; విహరింపన్‌+అరిగినన్‌= వినోదించటానికి వెళ్ళగా; ఆతని, కూంతురు= ఆ శర్యాతి ప్రభువుయొక్క కుమార్తె; 
సుకన్య+అనునది= సుకన్య అనే పేరు కలది; ఇష్టసఖులతోన్‌= (తనకు) ఇష్టమైన చెలికత్తెలతో; (క్రుమ్మరుచున్నన్‌= విహరిస్తుండగా; 
ఆ+వల్మీకంబునందు= ఆ పుట్టలో. 


తాత్సర్యం: అటుతర్వాత చాలాకాలం గడిచిన పిమ గటు, శర్యాతి అనేమహారాజు తన నాలుగువేల రాణుల సమూహంతో 
ఆ కొలనులో విహరించటానికి వచ్చాడు. ఆ మహారాజుకూతురు తన అనుంగు నెచ్చెలులతో ఆ అడవిలో 
తిరుగుతుండగా ఆపుట్టలో. 


క. విద్యుల్లతాంగి భార్గవు | నుద్యన్నయనములు మెజిచుచున్నను విలసత్‌ 
ఖద్యోతద్యుతులొకొ యని | సద్యస్సంజాతబుద్ది సంభ్రమ యగుచున్‌. 177 


ప్రతిపదార్థం: విద్యుత్‌+లతాంగి= మెరుపుతీగవంటి దేహం కలది; భార్గవు+ఉద్యత్‌+నయనములు= చ్యవనుడియొక్క 
'ప్రకాశమానాలైన కన్నులు; మెణిచుచున్నను= వెలుగుతుండగా; విలసత్‌+ఖద్యోత, ద్యుతులు+ఒకొ= శోభిల్లేటటువంటి మిణుగురు 
పురుగుల వెలుగులు కాబోలు; అని= అని తలపోసి; సద్యస్‌+సంజాత+బుద్ధి= అప్పటికప్పుడు పుట్టిన; సంభ్రమ+అగుచున్‌= 
బుద్దియందలి సంభ్రమం కలది జొతూ. 


తాత్పర్యం: మెరుపు తీగవంటి శరీరంకల ఆ సుకన్య మెరుస్తూ వెలుగొందుతున్న చ్యవనమహర్షికన్నులను చూచి, 
అవి మిణుగురు పురుగుల వెలుగులు కావచ్చునని అప్పటికప్పుడు పుట్టిన ఊహతో వేగిరపాటు కలదై. 


వ. అప్పు డప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమిలితనయనుందై చ్యవనుండు శర్యాతిసైన్యంబుల కెల్ల మూత్రపురీష 
నిరోధంబు. జేసిన, నది దనసైన్యాపరాధంబున నయ్యెంగా వగచి, వాం డెల్లవారి నడిగి తత్మారణం బెటుంగ 
నేరక చింతాపరుండై యున్న(, దండ్రికడకు వచ్చి సుకన్య యిట్లనియె. 178 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; ఆ+పుట్ట; (గ్రొప్పించినన్‌= (త్రవ్వించగా, (పల్లం చేయించగా); అలిగి= కోపించి; 
నిమీలిత, నయనుండు+ఐ= కళ్ళు మూసికొన్నవాడై; చ్యవనుండు= చ్యవన మహర్షి - భార్గవుడి కొడుకు; శర్యాతి, 
సైన్యంబులకు+ఎల్ల= శర్యాతి మహారాజుగారి సేనలలోని భటులందరికీ; మూత్ర, పురీష నిరోధంబున్‌+చేసినన్‌= మూత్రం, 
పురీషం రాకుండా ఆపగా; అది= అది; తన, సైన్య+అపరాధంబునన్‌= తనసైన్యంలోని భటులు చేసిన తప్పువలన; 
అయ్యెన్‌+కాన్‌+వగచి= అయినట్టు చింతించి; వాండు= అతడు- ఆ శర్యాతి; ఎల్లవారిన్‌+అడిగి= అందరినీ (ప్రశ్నించి; 
తత్‌+కారణంబు= ఆ హేతువు; ఎణుంగనేరక= తెలియజాలక, తెలిసికోలేక; చింతాపరుండు+ఐ+ఉన్నన్‌= విచారిస్తూ ఉండగా; 
తం(డ్రికడకు= తండ్రి దగ్గరకు; వచ్చి= వచ్చి; సుకన్య= సుకన్య; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అప్పుడు ఆ పుట్టను (త్రవ్వించింది. అందుకు చ్యవనమహర్డికి కోపం వచ్చి అతడు కన్నులు మూసికొని 
శర్యాతిసైన్యంలోని భటులకు మూ(త్రపురీషాలు [మలమూత్రాలు] బంధించేటట్టు చేశాడు. శర్యాతి తనసైనికులు 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసిన తప్పిదం వలన అట్లా అయిందని భావించి అందరిని ప్రశ్నించి అసలు కారణం ఎరుగలేక విచారిస్తుండగా, 
తం(డ్రివద్దకు వచ్చి ఇట్లా చెప్పింది. 


తే. “మిన్న మిడుంగుటు లట్టులై మెఅసి రెండు । మెటు(గు లొక పుట్టలో నున్న నెజటుంగ కేను 
బుట్ట గ్రొప్పించి యారెంటి పొడవు( గాన । కుడిగి వచ్చితి విసయపడి మనమున. 179 


ప్రతిపదార్థం: మిన్న, మిడుంగుణులు+అట్టులు+ఐ= శ్రేష్టమైన మిణుగురు పురుగువలె; మెజసి= (ప్రకాశించి; రెండు 
మెణు(గులు= రెండు వెలుగులు; ఒక, పుట్టలోన్‌+ఉన్నన్‌= ఒక పుట్టలో ఉండగా; ఏను= నేను; ఎజుంగక= తెలియక; పుట్ట= 
పుట్టను; గ్రొప్పించి= పల్లంగా (త్రవ్వించి; ఆ రెంటి, పొడవున్‌= ఆ రెండు మెణుగుల రూపు (పొడ); కానక= చూడక; ఉడిగి= 
విరమించి, పుట్టను (త్రవ్వంచటం మాని; మనమున= మనస్సులో; విస్మయపడి= ఆశ్చర్యపడి; వచ్చితిన్‌= తిరిగివచ్చాను. 


తాత్పర్యం: రెండు వెలుగులు ఒకపుట్టలో కనిపించాయి. అవి శ్రేష్టమైన మిణుగురు పురుగులుగా భావించి నేను 
తెలియక పుట్టను (త్రవ్వించాను. కాని, ఆ రెండింటి వెలుగుల పొడగాన లేక మనస్సులో ఆశ్చర్యపడుతూ ఆప్రయత్నాన్ని 
విరమించాను. 


వ. ఈ సైన్య నిరోధంబున కిది నిమిత్తంబగునో? యనిన, శర్యాతి యప్పు డా పుట్టయొద్దకు వచ్చి, యందు 
దపః క్లేశంబునం గృశత్వగస్థీభూతశరీరు నతివృద్దు భార్గవుం గని నమస్కరించి యిట్లనియె. 180 


ప్రతిపదార్థం: ఈ, సైన్య, నిరోధంబునకు= ఈ సేనకు కలిగిన అవరోధానికి; ఇది= ఇది - అంటే నేను పుట్టను (త్రవ్వించటం; 
నిమిత్తంబు+అగునో+అనిన= కారణం కాబోలునేమో అని చెప్పగా; శర్యాతి= శర్యాతి; అప్పుడు= ఆ సమయాన; ఆ+పుట్ట+ఒద్దకు= 
ఆ పుట్టదగ్గరకు; వచ్చి= వచ్చి; అందున్‌= ఆ పుట్టలో; తపస్‌+క్లేశంబునన్‌= తపస్సు చేయటంచేత ఏర్పడినకష్టంవలన; కశ 
త్వక్‌+అస్టీభూత, శరీరున్‌= సన్నగిల్లి తోలు ఎముకలుగా మారిన దేహం కలవాడిని; అతివృద్దున్‌= మిక్కిలి ముసలివాడిని; 
భార్గవున్‌+కని= భృగు నందనుడైన చ్యవనుడిని చూచి; నమస్కరించి= వందనం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: ఈ సేనకు ఏర్పడిన అవరోధానికి నేను చేసినపని-పుట్టను తవ్వించటం-కారణం కావచ్చేమో'- అని 
చెప్పగా, శర్యాతి వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి అందులో చిరకాలం తపస్సు చేయటంచేత మిక్కిలి శుష్కించి 
కేవలం తోలు, ఎముకలు మాత్రమే మిగిలిన దేహం కలవాడైన ముసలివాడిని, భృగుమహర్షి కొడుకైన చ్యవనమహామునిని 
చూచి వందనం చేసి యిట్లా పలికాడు. 


క. “అమితంబగు మీ తపము మ । హిమ యెజు6గక యిట్లు చేసె నిది; దీని సహిం 
పుము; దయ మత్సెన్యనిరో | ధము వాపుమ; యెటుక గలరె తరుణులు ధరణిన్‌.' 181 


ప్రతిపదార్థం: అమితంబు+అగు= మితిలేనటువంటి; మీ, తపము, మహిమ= మీ తపస్సుయొక్క గొప్పశక్తి; ఎజుంగక= 
తెలియక; ఇది= ఈ సుకన్య; ఇట్టు= ఈ విధంగా; చేసెన్‌= చేసింది; దీనిన్‌= ఈ అపచారాన్ని; సహింపుము= సహించవలసింది 
(క్షమించవలసింది); దయన్‌= దయతో; మత్‌+సైన్య, నిరోధము= నా సేనకు ఏర్పడిన చేటు; పాపుము+అ= తొలగించుమా; 
ధరణిన్‌= భూలోకాన; తరుణుల్‌= వయస్సులో ఉన్న ఆడపిల్లలు; ఎణుక+కలరె= వివేకం కలవారా? (కాదుకదా) 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 427 


తాత్పర్యం: 'ఓ బుషీశ్వరా! మీ తపస్సుయొక్క మాహాత్మ్యం తెలియక, మా అమ్మాయి సుకన్య ఈ విధంగా 
చేసింది. ఆమె అపరాధాన్ని క్షమించ (ప్రార్ధన. దయతో నా సైన్యానికి ఏర్పడిన ఆపద తొలగించవలసింది. భూమిపై 
లేజవరాళ్ళు అయిన ఆడపిల్లలకు వివేకం ఉంటుందా!” 


వ. అనిన భార్గవుండు కరుణించి 'యతిశయ రూపయౌవన గర్వితయైన యాకన్యకం బరిగ్రహించి కాని 
సహింపి ననిన శర్యాతి తన కూంతు నమ్మునివరున కిచ్చి నిజసైన్యనిరోధంబు. బాచిగొని చనిన. 182 


ప్రతిపదార్థం: అనిన= అని ప్రార్థించగా; భార్గవుండు= భృగు నందనుడైన చ్యవనుడు; కరుణించి= శర్యాతిపై దయ తలచి; 
అతిశయ, రూప, యౌవన, గర్విత+ఐన= మిక్కుటమైన అందం, పడుచుదనంతో పొగరెక్కిన; ఆ+కన్యకన్‌= ఆ సుకన్యను; 
పరి(గహించి కాని= స్వీకరించి కాని (పెండ్ల్డాడికాని); సహింపను+అనిన= క్షమించను అని చెప్పగా; శర్యాతి= శర్యాతి మహారాజు; 
తన కూంతున్‌= తన పుత్రిక అయిన సుకన్యను; ఆ+మునివరునకు= బుషిశ్రేష్టు డయిన ఆ చ్యవనుడికి; ఇచ్చి= వివాహం 
చేసి; నిజ, సైన్య, నిరోధంబున్‌= తనసేనకు ఏర్పడిన చేటు; పాచికొని= తొలగించుకొని; చనినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: అని శర్యాతి మహారాజు ప్రార్థించాడు. భృగునందనుడైన చ్యవనమహర్షికి శర్యాతిపై దయ కలిగింది. 
కాని, మిక్కుటమైన అందం, పడుచుదనంతో పొగరెక్కిన రాజపుత్రిక సుకన్యను తాను పెండ్డాడికాని క్షమించను 
అని చెప్పాడు. అప్పుడు శర్యాతి తనపుత్రిక అయిన సుకన్యను చ్యవనుడికి ఇచ్చి పెళ్ళిచేసి, తనసేనకు కలిగిన చేటు 
తొలగించుకొని వెళ్ళాడు. 


ఆ. _ పతికి. బరమభక్తిం బరిచర్య సేయుచు । నొనరంగా సుకన్య యుండునంత 

నా లతాంగికడకు నాశ్విను లేతెంచి । త మెటుంగ( జెప్పి దాని కనిరి. 183 
ప్రతిపదార్థం: పతికిన్‌= భర్తకు; పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; పరిచర్య+చేయుచున్‌= సేవచేస్తూ; ఒనరంగా= ఒప్పునట్టుగా; 
సుకన్య= సుకన్య; ఉండునంతన్‌= ఉండిఉండగా; ఆ, లతా+అంగి, కడకున్‌= సుకుమారమైన తీగవంటి శరీరం కల ఆ 


సుకన్య దగ్గరకు; ఆశ్వినులు= అశ్వినీ దేవతలు; ఏతెంచి= అరుదెంచి, వచ్చి; తమ్ము+ఎయుంగన్‌+చెప్పి= తా మెవరో ఆమెకు 
తెలియజేసి; దానికి= ఆమెతో; అనిరి= ఇట్లా చెప్పారు. 


తాత్పర్యం: ఆ సుకన్య తనభర్త అయిన చ్యవనుడికి మిక్కిలి భక్తితో సేవలు చేస్తున్నది. సుకుమారమైన తీగవంటి 
శరీరంకల ఆ సుకన్య దగ్గరకు (సౌందర్యమూర్తులు, నిత్యయౌవనులు అయిన) అశ్వినీదేవతలు వచ్చి, తాము ఎవరో 
ఆమెకు తెలియజెప్పి ఇట్టా పలికారు. 


నిశేషం: అశ్వినీదేవతలు కవలలు. స్వర్గలోకంలోని జంటవైద్యులు. పురుషసౌందర్యానికి అశ్వి నీదేవతలను ఆదర్శప్రాయంగా 
అభిర్లించటం పౌరాణికవాజ్మయంలో కనిపిస్తుంది. 


వ. అవ్వా! నీ వెవ్వని కూంతుర? వెవ్వని భార్య? వని యడిగిన “నేను శర్యాతికూంతుర; భార్గవుం డయిన 
చ్యవనుని భార్య'నని చెప్పిన విని వారలు నగి 'యక్కటా! యిట్టి రూపవిభవంబులు వడసి కామభోగబాహ్యు. 
డయిన వృద్దు భార్గవుని వరియించి నీ జవ్వనం బెల్ల వృథచేసి; తింకనైనను నీవయోరూపంబులకుం దగిన 
వరు వరియింపు; మేము వానిం దెచ్చెది మనిన నప్పలుకులు సహింపక సుకన్య యాశ్వినుల కిట్లనియె. 184 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అవ్వా!= అమ్మా; నీవు+ఎవ్వని, కూంతురవు= నీవు ఎవరి కూతురివి?; ఎవ్వని (ఏ+వాని) భార్యవు= ఎవరి 
భార్యవు?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఏన్‌= నేను; శర్యాతి, కూ(తుర= శర్యాతి మహారాజు కూతురిని; భార్గవుండు+ 
అయిన= భృగుమహర్షి కొడుకైన; చ్యవనుని భార్యను= చ్యవన మహర్షి భార్యను; అని, చెప్పిన= అని బదులు చెప్పగా; విని= 
ఆలకించి; వారలు= ఆ అశ్వినీ దేవతలు; నగి= నవ్వి; అక్కటా!= అయ్యో!; ఇట్టి= ఇటువంటి; రూప, విభవంబులు= 
రూపసంపదలు; పడసి= పొంది; కామ, భోగ, బాహ్యుండు+అయిన= శృంగారానికి, ఐశ్వర్య సౌఖ్యానికి వెలిఅయిన వాడైన; 
వృద్దున్‌= ముసలివాడిని; భార్గవుని= భృగుడి కుమారుడైన చ్యవనుడిని; వరియించి= పెళ్ళాడి; నీ, జవ్వనంబు+ఎల్లన్‌= నీ 
యౌవనం అంతటినీ; వృథ, చేసితి(వి)= వ్యర్థం చేశావు; ఇంకన్‌+ఐనను= ఇకమీదైనా; నీ, వయస్‌+రూపంబులకున్‌= నీ 
యౌవనానికి, అందానికీ; తగిన, వరు= తగిన వరుడిని; వరియింపుము= కోరుకొని సెండ్డాడుము; ఏము= మేము; వానిన్‌= 
నీవు కోరినవాడిని; తెచ్చెదము= తీసికొని రాగలం; అనినన్‌= అని వచించగా; ఆ+పలుకులు= ఆ మాటలు; సహింపక= 
అంగీకరించక; సుకన్య= సుకన్య; అశ్వినులకు= అశ్వినీ దేవతలకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: 'అవ్వా! నీవు ఎవరి కూతురివి? ఎవరి భార్యవు?” అని అశ్వినీదేవతలు సుకన్యను అడిగారు. నేను 
శర్యాతిపుత్రికను, భారగ్గవనందనుడైన చ్యవనుడి భార్యను” అని ఆమె సమాధానం చెప్పగా, ఆశ్వినులు పకపక నవ్వి 
'నీ అందం ఎటువంటిది? ఆభిజాత్య సంపదలు ఎటువంటివి? శృంగారకేళికికాని, ఐశ్వర్య భోగాలకు కాని కొరగాని 
ఈముసలి చ్యవనుడిని పెళ్ళాడి నీవు నీసౌందర్యాన్ని యౌవనాన్ని వ్యర్థం చేసికొన్నావు. ఇకనైనా నీకు తగిన వరుడిని 
కోరుకొనుము. మేము అతడిని నీకు సమకూర్చగలం” అని వచించగా సుకన్య వారి మాటలను ఆదరించక ఈ 
విధంగా బదులు పలికింది. 


ఆ. “చ్యవనునందు నాకు సంతతప్రీతియై | యుండ నిట్లు పలుకు టుచిత మగునె? 
యని నిజేశ్వరునకు నప్పుడ వారల । పలుకు లెజు6గ6 జెప్పె( బంకజాక్షి 185 


ప్రతిపదార్థం: చ్యవను+అందు= చ్యవన మహర్షి యందు; నాకు= నాకు; సంతత ప్రీతి+ఐ+ఉండన్‌= ఎడతెగని (పేమ ఉండగా; 
ఇట్టు= ఈ విధంగా; పలుకుట= మాట్లాడటం; ఉచితము+అగునె?= భావ్యమగునా?; అని= అని చెప్పి; పంకజ+అక్షి= 
పద్మాలవంటి కన్నులు గల సుకన్య; నిజ+ఈశ్వరునకున్‌= తన భర్తకు, అనగా చ్యవనుడికి; అప్పుడు+అ= ఆ క్షణమందే; 
వారల, పలుకులు= వారు చెప్పినమాటలు; ఎయుంగన్‌+చెప్పెన్‌= తెలియచెప్పింది. 


తాత్సర్యం: 'నా భర్త అయిన చ్యవనమహర్షియందు నాకు ఎడతెగనిపేమ ఉండగా మీరు ఈవిధంగా మాట్లాడటం 
భావ్యమా?” అని ఆమె ఆశ్వినులకు సమాధానం చెప్పి, వారు తనకు చెప్పిన పలుకులన్నీ పద్మాక్షి అయిన ఆ సుకన్య 
తనభర్తకు తెలిపింది. 


వ. _ చ్యవనుండు దాని పతివ్రతాత్వంబునకు సంతోసిల్లి 'వారల పలుకుల కొడంబడు' మని పంచిన నది పతి 
చేత ననుజ్ఞాతయై చని' నాకు నవయౌవనవరుం గావింపుం' డనిన నాశ్విను లప్పుడక్కొలను సొచ్చిరి; 
భార్గవుండును వారితోడ సరఃప్రవేశంబు సేసె; నిట్లమ్మువ్వురు నవయౌవను లయి సుకన్యకడకు వచ్చి నిలిచి 
'మాయందు నీ వలచువానిని వరియింపు' మనిన నది తనపతియైన భార్గవుని వరియించె; నంత 
నయ్యాశ్వినుల కతిప్రీతుండై చ్యవనుం డిట్లనియె. 186 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 429 


ప్రతిపదార్థం: చ్యవనుండు= చ్యవనమహర్షి దాని= ఆమెయొక్క, ఆ సుకన్యయొక్క; పతివ్రతాత్వంబునకు= భర్తయందుకల 
ఏకైక భక్తిభావానికి; సంతోసిల్లి= సంతసించి; వారల, పలుకులకు= వారు చెప్పిన మాటలకు; ఒడంబడుము= అంగీకరించుము; 
అని, పంచినన్‌= అని ఆజ్ఞాపించగా; అది= ఆ సుకన్య; పతిచేతన్‌= భర్తచేత; అనుజ్ఞాత+ఐ= అంగీకారం పొందినటువంటిదై; 
చని= వెళ్ళి; నాకు= నాకు; నవ, యౌవన, వరున్‌= కొత్తపడుచుదనంగల పెళ్ళికొడుకును; కావింపుండు= సమకూర్చండి; 
అనినన్‌= అని చెప్పగా; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; అప్పుడు+అ= అప్పుడే; ఆ+కొలను= ఆ కొలనులోకి; చొచ్చిరి= 
ప్రవేశించారు; భార్గవుండును= భృగుడి కొడుకు చ్యవనుడున్నూ; వారితోడ= ఆ ఆశ్వినులవెంబడే; సరస్‌+(ప్రవేశంబు+ చేసెన్‌= 
కొలనులో (ప్రవేశించాడు; ఇట్టు= ఈ విధంగా; ఆ+మువ్వురు= ఆముగ్గురున్నూ; నవ, యౌవనులు+అయి= కొత్త పడుచుదనం 
కలవారై; సుకన్య, కడకు= సుకన్య దగ్గరకు; వచ్చి= వచ్చి; నిలిచి= నిలబడి; మా+అందు= మా ముగ్గురిలో; నీ వలచువానిని= 
నీకు ఇష్టమైన వాడిని; వరియింపుము+అనినన్‌= ఎన్నుకొనుము అని చెప్పగా; అది= ఆ సుకన్య; తనపతి+ఐన= తన భర్త 
అయిన; భార్గవుని= చ్యవనుడిని; వరియించెన్‌= ఎన్నుకొన్నది; అంతన్‌= అటుపిమ్మట; ఆ+ఆశ్వినులకు= ఆ అశ్వినీ 
దేవతలయెడ; చ్యవనుండు= చ్యవనుడు; అతి పీతుండు+ఐ= మిక్కిలి అభిమానం కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: చ్యవనుడు సుకన్యయొక్క పతిభక్తికి మిక్కిలి సంతోషించి “అశ్వినీదేవతలు చెప్పిన ప్రకారం చేయు” 
మని నియోగించాడు. సుకన్య తనభర్త ఆజ్ఞాపించిన విధాన ఆశ్వినులతో 'నాకు (క్రొత్త పడుచుదనం గల పెళ్ళికొడుకును 
సమకూర్చండి” అని అడిగింది. వారు ఆ కొలనులో ప్రవేశించారు. చ్యవనమహర్షి కూడా ఆ అశ్వినీ దేవతలవెంట 
ఆ కొలనులో (ప్రవేశించాడు. అట్లా ఆ ముగ్గురూ ఆ సరస్సునుండి నవయౌవనులై తిరిగి బయటకు వచ్చి, సుకన్యను 
చేరి 'మా ముగ్గురిలో నీకు నచ్చినవాడిని ఎన్నుకొనుము' అని అన్నారు. అంత సుకన్య తన భర్త అయిన చ్యవనుడినే 
వరించింది. చ్యవనుడు అశ్వినీదేవతలయెడ మిక్కిలి (ప్రీతి కలవాడై ఇట్లా పలికాడు. 


విశేషం: ఈ ఘట్టంలో సంస్కృత భారతంలో కొలనిలో మునిగి లేచిన మువ్వురు - అశ్వినీ దేవతలు, చ్యవనుడు - 
సమానమైన రూపాన్ని - అంటే నవయౌవనంలో ఉన్న చ్యవనుడి ఆకృతిని ధరించినట్టు సృష్టీకరించబడింది. చూ.11 123-20 
శ్లో (నీలకంఠీయము). 


చ్యవను( డాశ్వినుల సోమపీథుల( జేయుట (సం. 3-124-21) 


తే. 'ఏను మీ కారణంబున నిపుడు లబ్ద । యౌవనుండనై ధన్యుండ నైతి; మిమ్ము 
సోమపీథుల( జేసిద సురలరాజు | సూచుచుండ(గ శర్యాతిసుక్రతువున.' 187 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ కారణంబునన్‌= మీ మూలాన; ఇపుడు= ఇప్పుడు; లబ్ద యౌవనుండను+ఐ= పొందబడిన 
పడుచుదనం కలవాడినై; ధన్యుండన్‌+ఐతి= కృతార్జుడిని కాగలిగాను; మిమ్ము= మిమ్మల్ని; శర్యాతి, సు, (క్రతువున= శర్యాతి 
చేసే మంచి యజ్ఞంలో; సురల, రాజు= దేవేంద్రుడు; చూచుచుండంగన్‌= చూస్తుండగా; సోమ, పీథులన్‌+చేసెదన్‌= (పవిత్రమైన) 
సోమరసాన్ని తాగేవారినిగా చేస్తాను. 


తాత్పర్యం: నేను మీ మూలాన నేడు తిరిగి నవయౌవనాన్ని సంతరించుకోగలిగాను, కృతార్గుడి నైనాను. శర్యాతి 
మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తూ ఉండగా మీచేత సోమరసాన్ని త్రాగిస్తాను.” 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పిన నాశ్వినులు సంతసిల్లి యరిగి; రిట శర్యాతి భార్గవు జరాభార పరిత్యాగంబు విని విస్మితుండై 
యల్లునిం గూంతుం జూడవచ్చిన, నాతని సత్కృతుం జేసి భార్గవుం డిట్లనియె. 188 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అంటూ చ్యవనుడు చెప్పగా; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; సంతసిల్లి= సంతోషించి; అరిగిరి= 
వెళ్ళారు; ఇట= ఇక్కడ; శర్యాతి= శర్యాతి మహారాజు; భార్గవు, జరా, భార, పరిత్యాగంబు= చ్యవనుడియొక్క ముసలితనపు 
బరువు వీడిపోవటం; విని= ఆలకించి; విస్మితుండు+ఐ= ఆశ్చర్యం పొందినవాడై; అల్టునిన్‌= జామాతను; కూ(తున్‌= 
పుత్రికను; చూడవచ్చినన్‌= చూడటానికి రాగా; ఆతనిన్‌= ఆ శర్యాతిని; సత్కృతున్‌+చేసి= సమ్మానించి; భార్గవుండు= 
చ్యవనుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చ్యవనుడు చెప్పగా, ఆశ్వినులు సంతోషించి వెళ్ళారు. ఇక్కడ శర్యాతి మహారాజు తన అల్లుడు 
తిరిగి పడుచుదానాన్ని పొందాడని విని ఆశ్చర్యపడి, అల్లుడినీ, కూతురినీ చూడటానికి వచ్చాడు. చ్యవనుడు 
మామగారైన శర్యాతిని మర్యాదలతో మన్నించి యిట్లా చెప్పాడు. 


క. “విదితముగ నిన్ను జేయిం । చెద గ్రతువు ధరాధినాథ! చేయుము నీ క 
భ్యుదయం బగు సంభారస | ముదయము సమకట్టు' మనిన మునివచనమునన్‌. 189 


ప్రతిపదార్థం: ధరా+అధినాథ!= భూమికి అధినాథుడివైన ఓ మహారాజా!; విదితముగ= అందరికీ తెలిసేటట్టుగా, అనగా నీకు 
కీర్తి లభించేటట్టుగా; క్రతువు= యజ్ఞం; నిన్నున్‌+చేయించెదన్‌= నీచేత చేయించగలను; చేయుము= యజ్ఞాన్ని చేయుము; 
నీకు+అభ్యుదయంబు+అగు= నీకు మేలు కలుగుతుంది; సంభార సముదయము= వస్తు సామగ్రిని అంతటినీ; సమకట్టుము= 
సమకూర్చుము; అనిన, ముని, వచనమునన్‌= అని చెప్పిన మునియొక్క మాటలప్రకారం. 


తాత్సర్యం: 'ఓ మహారాజా! నీకు గొప్పకీర్తి కలిగేటట్టుగా నీచేత యజ్ఞాన్ని చేయించగలను; నీకు మేలు కలుగుతుంది. 
యజ్ఞానికి కావలసిన వస్తుసామగిని సర్వాన్ని సమకూర్చుము!' అని చెప్పిన, మునివరుడ మాటలను అనుసరించి. 


క. అనఘు(డు శర్యాతి మఖం । బొనరించె విధిప్రయోగయుతముగ; నం దా 

శ్వినులకు సోమం బీ( బో । యిన భృగుపుత్తునకు నలిగి యింద్రుం డనియెన్‌. 190 
ప్రతిపదార్థం: అనఘు(డు= పాపం లేనివాడు; శర్యాతి= శర్యాతిమహారాజు; మఖంబు= యజ్ఞాన్ని; విధి, ప్రయోగ, యుతముగన్‌= 
శాస్త్రంలోని సూత్రాలు నిర్దేశించిన విధానం (ప్రకారం; ఒనరించెన్‌= చేశాడు; అందు= ఆ యజ్ఞంలో; ఆశ్వినులకున్‌= 


అశ్వినీదేవతలకు; సోమంబు= సోమరసాన్ని; ఈన్‌+పోయిన= ఇవ్వటానికి (ఇచ్చేందుకు) ఉద్యుక్తుడైన; భృగు, పుత్రునకున్‌= 
చ్యవనుడిపై; అలిగి= ఆగ్రహించి; ఇంద్రుండు= దేవేంద్రుడు; అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: పుణ్యాత్ముడైన శర్యాతి మహారాజు శాస్త్రాలలో చెప్పబడినట్లు యజ్ఞాన్ని యథావిధిగా నిర్వహించాడు. 
ఆ యజ్ఞంలో అశ్వినీదేవతలకు సోమరసం ఇవ్వటానికి సంసిద్దుడైన చ్యవనుడిపై కోపించి ఇంద్రుడు ఇట్టా పలికాడు. 


క. వీరిద్దణు సోమార్పులు । గా; రమరుల వెజ్జా; లిది యకర్తవ్యము; బృం 
ల లా [టు ఆమ్‌ 
దారకులు గానివారికి । వారింపక సోమ మిచ్చువారుం గలరే? 191 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 431 


ప్రతిపదార్థం: వీరు+ఇద్దణు= ఈ అశ్వినీదేవతలు ఇద్దరు; సోమ+అర్హులు, కారు= సోమాన్ని స్వీకరించేందుకు యోగ్యత 
కలవారు కారు; అమరుల, వెజ్జులు= (వీరు) దేవతలకు వైద్యం చేసేవారు; ఇది= ఈ విధంగా సోమరసాన్ని వీరికి ఇవ్వటం; 
న+కర్తవ్యము= చేయకూడని పని; బృందారకులు+కానివారికి= దేవతలు కానివారికి; వారింపక= అడ్డులేకుండగా; సోమము+ఇచ్చు, 
వారున్‌= సోమరసాన్ని ఇచ్చేవారుకూడా; కలరే?= ఉన్నారా? (ఉంటారా?) 


తాత్సర్యం: ఈ అశ్వినీదేవతలు ఇద్దరు దేవతలకు వైద్యం చేసేవారు. వీరు సోమరసానికి అర్హులు కారు. ఇది 
చేయకూడని పని. అడ్డులేకుండ వీరికి సోమం ఇచ్చేవారు ఉంటారా? 


విశేషం: యజ్ఞంలో సోమరస పానానికి సంప్రదాయ సిద్దమైన యోగ్యత కలవాడు ఇంద్రుడు. ఇంద్రుడు దేవతలపక్షాన 
సోమరసాన్ని పరిగ్రహించి (త్రాగుతాడు. అశ్వినీ దేవతలకు అట్టి అర్హత అంతవరకు లేదు. ఇంద్రుడి దృష్టిలో ఆశ్వినులు 
దేవతలకు వైద్యసేవ చేసే భృత్యులు. వారికి తదితర బృందారకులతో సమాన (ప్రతిపత్తి ఇవ్వటం దేవతలకు (ప్రభువైన 
ఇంద్రుడికి ఇష్టం లేదు. సోమపానాన పంక్తిబాహ్యులుగా పరిగణించబడుతున్న అశ్వినీదేవతలకు సమాన(ప్రతిపత్తి కల్పించి 
రసాన్ని ఇవ్వటం చ్యవనమహర్షి (క్రొత్తగా ప్రవేశపెట్టిన మర్యాద. 
వ. అనిన నింద్రువచనం బాదరింపక చ్యవనుం డాశ్వినుల సోమపీథులం జేసిన, దాని సహింపక యింద్రుం 
డలిగి. 192 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇంద్రు వచనంబు= ఇంద్రుడిమాట; ఆదరింపక= లక్ష్యపెట్టక; చ్యవనుండు= చ్యవనుడు; 
ఆశ్వినుల= అశ్వినీ దేవతలను; సోమపీథులన్‌+చేసిన= సోమరసాన్ని త్రాగినవారినిగా చేయగా; దానిన్‌= చ్యవనుడి ఆ చర్యను; 
సహింపక= ఓర్వక; ఇంద్రుండు= ఇంద్రుడు; అలిగి= కోపించి 


తాత్పర్యం: అని ఇంద్రుడు పలుకగా, చ్యవనమహర్షి అతడి పలుకులు సరకుకొనక (లెక్కచేయక) ఆశ్వినులకు 
సోమరసాన్ని ఇచ్చి త్రాగించాడు. అందుకు ఇంద్రుడు ఆ(గ్రహించి, 


క. జృంభించి వజ్ర మెత్తిన । జంభాంతకు వజ్రయుత భుజాస్తంభము సం 

స్తంభించి యతని బటుసం | రంభంబున( జంప( గడంగి రౌద్రాకృతితోన్‌. 193 
ప్రతిపదార్థం: జృంభించి= అతిశయించి; వజ్రము+ఎత్తినన్‌= వజ్రాయుధాన్ని ప్రయోగించటానికి ఉద్యుక్తుడు కాగా; జంభాంతకున్‌= 
జంభుడు అనే రాక్షసుడిని వధించినట్టి ఇంద్రుడియొక్క; వజ్ర, యుత, భుజా, స్తంభము= వ(జ్రంతో కూడిన స్తంభంవంటి 


భుజస్కంధం; సంస్తంభించి= కదలకుండేటట్టుగా చేసి; అతనిన్‌= ఆ ఇంద్రుడిని; పటు, సంరంభంబునన్‌= గొప్ప వేగిరిపాటుతో 
కూడిన యత్నంతో; చంపన్‌+కడ(గ= సంహరించదలచి; రౌద్ర+ఆకృతితోన్‌= భయంకరమైన రూపంతో. 


తాత్సర్యం: చ్యవనుడిమీద ప్రయోగించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తాడు. అంతట చ్యవనుడు 
వేగిరపాటుతో కూడిన గొప్ప యత్నంతో రౌ(ద్రాకారుడై ఇంద్రుడు ఎత్తినచేతిని వజ్రాయుధంతో పాటు స్తంభింపచేసి 
అతల్లి చంపుటకు ప్రయత్నించి- 


క. చ్యవనుండు వేల్చిన నం దు । ద్ధవ మయ్యె నపారఘోరబలయుతు(డు మహా 
జవు(డు మదుం డను రాక్షసు€ । డవనిచర ద్యుచర భీకరాకారుండై. 194 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చ్యవను(డు= చ్యవనమహర్షి వేల్చినన్‌= అగ్నిలో హోమం చేయగా; అందు= అందులోనుండి; న+పార, ఘోర, 
బల, యుతుండు= మితి లేని భయంకరమైన పటుత్వం కలవాడు; మహాజవుండు= గొప్ప వేగంకలవాడు; మదుండు= 
మదుడు; అను= అనేటటువంటి; రాక్షసుండు= రాక్షసుడు; అవనిచర, ద్యుచర, భీకర+ఆకారుండు+ఐ= భూమిమీద సంచరించే 
మనుష్యులకు, ఆకాశంలో విహరించే దేవతలకు భయాన్ని కలిగించే రూపం కలవాడై; ఉద్భవము+అయ్యెన్‌= ఉద్భవించాడు. 


తాత్పర్యం: చ్యవనమహర్షి హోమం చేయగా, అందులోనుండి మితిలేని భయంకరమైన శక్తి కలవాడున్నూ, గొప్పవేగం 
కలవాడున్నూ అయిన రాక్షసుడు మదుడు అనేపేరు కలవాడు- భూమిమీద సంచరించే వారికి, ఆకాశంలో 
సంచరించేవారికి భీతిని కొల గొప్పరూపం కలవాడై ఆవిర్భవించాడు. 


క. ఇట్లుద్దవించి, దశ సహస్ర యోజనాయామంబులైన బాహుదండంబులయు, శత యోజనాయామంబులైన 
చతుర్దంష్టలయు, దశ యోజనాయామంబులైన దశనంబులయు, శశిరవిమండల సదృశంబులైన 
నయనంబులయు(, గాలాగ్ని సన్నిభంబైన వక్తంబును, దిగ్భూనభోభాగసంకటంబైన శరీరంబునుందోడ 
భూమి నొక్కహనువును దివంబును నొక్కహనువుగా వదనగహ్వరంబు దెఅచి, జగజ్జనసంత్రాసనవ్యగ్ర 
సంచలనంబైన దీర జిహ్వ నధరోష్ట పుటంబు నాకుచు నత్యుగ్రనాదంబున దిక్కులు వ్రచ్చుచు వచ్చు 
మహారాక్షసుం జూచి సురేంద్రుండు వెజచి, భార్గవస్తంభితభుజుండు గావున వాని నెద్దియుం జేయనేరక 
చ్యవను నొద్దకు వచ్చి కృతాంజలియై “మునీంద్రా! నీ తపోవీర్య మహారంభంబు మిథ్య యగునే? యాశ్వినులు 
నేడు మొదలుగా సోమార్డు, లగుదురు; నీవు నాకు( బ్రసన్నుండవై క్షమింపు' మనిన. 195 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఉద్భవించి= పుట్టి; దశ, సహస్ర, యోజన+ఆయామంబులు+ఐన= పదివేల ఆమడల 
పొడుగుకల; బాహుదండంబులయు= లావుపాటి కగ్రలవంటి భుజాలతోను; శతయోజన+ఆయామంబులు+ఐన= నూరు 
ఆమడల పొడవుకల; చతుర్‌+దంష్టలయు= నాలుగు కోరలతోను; దశ, యోజన+ఆయామంబులు+ఐన= పది ఆమడల 
పొడుగున్న; దశనంబులయు= దంతాలతోను; శశి, రవి, మండల, సదృశంబులు+ఐన= చం(ద్రుడియొక్క సూర్యుడియొక్క 
బింబాలతో సమానమైన; నయనంబులయున్‌= కన్నులతోను; కాల+అగ్నిసన్నిభంబు+ఐన= (ప్రళయకాలంలోని అగ్నితో 
సమానమైన; వ(క్రంబును= నోరును; దిక్‌+భూ, నభస్‌+భాగ, సంకటంబు+ఐన= దిక్కులూ, భూమీ, ఆకసమూ వీటి 
మధ్యభాగంలో నిండిపోయిన; శరీరంబునున్‌= దేహమున్నూ; తోడ= కూడి; భూమిన్‌= పుడమిని; ఒక్క హనువును= ఒక 
దవడగా; దివంబునున్‌= ఆకసాన్ని; ఒక్క= ఒక; హనువుగాన్‌= దవడగా; వదన, గహ్వరంబు+తెజచి= నోరు అనెడి గుహను 
విప్పి; జగత్‌+జన, సం(త్రాసన, వ్యగ్ర, సంచలనంబు+ఐన= జగత్తులోని ప్రజలకు భీతిని తత్తరపాటును గొలుపుతూ మిగుల 
త్వరగా కదలుతున్న; దీర్భజిహ్యన్‌= పొడుగాటినాలుకతో; అధర+ఓష్ట, పుటంబు= (క్రిందిపెదవి భాగాన్ని; నాకుచున్‌= నాలికతో; 
తడుపుతూ; అతి+ఉగ్ర, నాదంబున= మిక్కిలి భయంకరమైన ధ్వనితో; దిక్కులు (వ్రచ్చుచు= దిక్కులను భేదిల్లజేస్తూ; 
వచ్చు= వచ్చు; మహా+రాక్షసున్‌+చూచి= అతికాయుడైన రాక్షసుడిని చూచి; సుర+ఇంద్రుండు= దేవేంద్రుడు; వెజుచి= 
భయపడి; భార్గవ, స్తంభిత, భుజుండు= భృగు పుత్రుడైన చ్యవనుడిచేత స్తంభింపచేయబడిన భుజం కలవాడు; కావున= 
కాబట్టి; వానిన్‌= అతడిని, ఆ రాక్షసుడిని; ఎద్దియున్‌= ఏమీ; చేయనేరక= చేయలేక; చ్యవను+ఒద్దకు, వచ్చి= చ్యవనుడి వద్దకు 
వచ్చి; కృత+అంజలి+ఐ= నమస్కరించినవాడై; ముని+ఇంద్రా!= బుషులలో శ్రేష్టుడివైనవాడా!; నీ, తపస్‌+వీర్య, మహా+ 
ఆరంభంబు= నీదైన తపస్సుకు సంబంధించిన విశేషశక్తితో కూడిన గొప్పయత్నం; మిథ్య+అగునే?= వ్యర్థం అవుతుందా?; 
ఆశ్వినులు= అశ్వినీదేవతలు; నేడు, మొదలుగాన్‌= ఈనాటినుండి; సోమ+అర్హులు= సోమరసపానానికి తగినవారు; అగుదురు= 
కాగలరు; నీవు, నాకున్‌; ప్రసన్నుండవు+ఐ= నా యెడల దయగల వాడివై; క్షమింపుము= నేను చేసిన తప్పును మన్నించుము; 
అనినన్‌= అని పలుకగా 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 433 


తాత్సర్యం: ఈవిధంగా ఆ రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి చేతుల పొడుగు పదివేల ఆమడలు! అతడి 
నాలుగు కోరల పొడుగు నూరామడలు! అతడి దంతాల నిడివి పది ఆమడలు! అతడి కన్నులు సూర్యచం[ద్రబింబాలతో 
సమానాలు. అతడి నోరు ప్రళయకాలంలోని అగ్నిగోళంవంటిది!. అతడి శరీరం దివికి భువికి వ్యాపించి దిగ్రిగంతరాలకు 
ఒరపిడి పెట్టేటువంటిది. ఆ రాక్షసుడు నోరు విప్పినపుడు ఒక దవడ భూమికీ, ఒక దవడ ఆకాశానికీ వ్యాపించింది. 
అతడి నోటిలోని నాలుక లోకంలోని ప్రజలందరికీ భీతిని కల్పించేటటువంటిదై వేగంగా చలిస్తూ (క్రిందిపెదవిని 
నాకుతున్నది. మిక్కిలి భయంకరమైన ధ్వనిచేస్తూ మీదికి ఉరుకుతూ వస్తున్న అతికాయుడైన ఆ రక్కసుడిని చూచి 
దేవేంద్రుడు భీతిల్లి, భృగునందనుడిచేత కదలకుండా స్తంభించబడిన భుజం కలవాడవటంచేత అతడిని ఏమీ 
చేయలేక చ్యవనుడి వద్దకు వచ్చి నమస్కరించి 'ఓ బుషిసత్తమా! నీ తపశ్ళక్తివలన చేసిన ప్రయత్నం వ్యర్థమౌతుందా? 
ఆశ్వినులు నేటినుండి సోమరసాన్ని యజ్ఞాలలో గైకొనటానికి అర్హులు కాగలరు. నీవు నాయందు దయ కలిగి, నేను 
చేసిన తప్పు మన్నించి, నన్ను కాపాడవలసింది' అని ప్రార్థించగా. 


క్ర మునినాథు నలుకతోడన | యనిమిషపతి వజ్రయుత మహాభుజ సంస్తం 
భన ముడిగె; నంత భృగునం । దను వీడ్కొని యింద్రు( డరిగె. దన పురమునకున్‌. 196 


ప్రతిపదార్థం: ముని, నాథు+అలుక, తోడన= బుషిశ్రేష్టుడైన చ్యవనుడి కోపంతోపాటు; అనిమిష పతి, వజ్ర, యుత, మహా, 
భుజ, సంస్తంభనము= దేవేంద్రుడియొక్క వజ్రాయుధంతో కూడిన గొప్ప బాహువు కదలకపోవటం; ఉడిగెన్‌= మానింది; 
అంతన్‌= అటుపిమ్మట; భృగు, నందనున్‌= భృగుపుత్రుడైన చ్యవనుడిని; వీడ్కొని= సెలవు తీసికొని; ఇంద్రుండు= దేవేంద్రుడు; 
తన పురమునకున్‌= తన నగరమైన అమరావతికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మునిశ్రేష్టుడైన చ్యవనుడికోపం తీరిపోవటంతోనే దేవేంద్రుడి భుజం స్తంభించటంకూడ తొలగిపోయింది. 
అనంతరం దేవతల ప్రభువైన ఇంద్రుడు, చ్యవనుడి దగ్గర సవినయంగా సెలవు తీసికొని తన పట్టణానికి వెళ్ళాడు. 


విశేషం: అలంకారం: సహోక్తి అటు చ్యవనుడి ఆ(గ్రహంతోపాటు ఇటు దేవేంద్రుడి భుజస్తంభనం పోవటం ఒక దానితోపాటు 
ఇంకొకటి జరుగటం అభివర్లితం కాబట్టి ఇది సహోక్తి అలంకారం. 


వ. అమ్మద రాక్షసుండు నాక్షణంబ చ్యవను నుపదేశంబున మద్య స్త్రీ మృగయాక్షంబుల నాశ్రయించి; నాశ్వినులు 
సోమపీథులై దివంబున కరిగి; రిట భార్గవుండైన చ్యవనుండు దన దపోమహత్త్వంబునందు. బ్రకాశింప6 
జేయుటంజేసి నాటంగోలె నది యార్షీకపర్వతంబు నాం బరంగె నని రోమశుండు సెప్పిన నందుల బుణ్య 
సరోవరంబునం గృతస్మానులై పాండవు లరిగి, యంత శంతను శునక నరనారాయణ విధాతృ తపోవన 
స్టానంబై దేవర్షినివాసంబైన సైంధవారణ్యంబునం జంద్రసరోవరంబునందు రోమశనియుక్తులై చరువులుసేసి 
యతిథులం బూజించి చని యమునానదిం గని; రంత వారలకు రోమశుం డిట్లనియె. 197 


ప్రతిపదార్థం: ఆ+మదరాక్షసుండున్‌= ఆ మదుడు అనే పేరు కలరాక్షసుడు; ఆ+క్షణంబు+అ= ఆ తుటిలోనే; 

చ్యవను+ఉపదేశంబున= చ్యవనుడి (ప్రబోధంవలన; మద్య, స్త్రీ మృగయా+అక్షంబులన్‌= కల్లును, స్త్రీలను, వేటను, పాచికలను; 
(ng | 

ఆ(శ్రయించెన్‌= ఆధారంచేసికొన్నాడు; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; సోమపీథులు+ఐ= యజ్ఞాలలో సోమరసాన్ని (త్రాగటానికి 

అర్హత పొందినవారై; దివంబునకు= స్వర్గానికి; అరిగిరి= వెళ్ళారు; ఇట= ఇక్కడ; భార్గవుండు+ఐన= చ్యవనుండు= భృగుమహర్షి 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొడుకైన చ్యవనుడు; తన, తపస్‌+మహత్త్యంబున్‌= తన తపస్సు యొక్క మహిమను; అందున్‌= అక్కడ; (ప్రకాశింపన్‌+ 
చేయుటన్‌+చేసి= వెలుగొందజేయటం చేత; నాటన్‌+కోలెన్‌= ఆనాటినుండి; అది= ఆ పర్వతస్థలం; ఆర్బీక, పర్వతంబు= 
ఆర్బీక పర్వతం; నాన్‌+పరలాన్‌= అనే పేరు పొందింది; అని= అని; రోమశుండు= రోమశుడు; చెప్పినన్‌= చెప్పగా; అందులన్‌= 
అక్కడున్న; పుణ్య, సరోవరంబునన్‌= పవిత్రమైన కొలనులో; పాండవులు= పాండు నందనులు; కృత, స్నానులు+ఐ= స్నానం 
చేసినవారై; అరిగి= వెళ్ళి, అంత= అటుపిమ్మట; శంతను, శునక, నర, నారాయణ, విధాతృ, తపస్‌+వన, స్థానంబు+ఐన= 
శంతనుడికి, శునకుడికి, నరనారాయణులకు, (బ్రహ్మకు తపస్సుచేసికొన్న అరణ్యం అయినట్టిదియున్నూ; దేవ+బుుషి, 
నివాసంబు+ఐన= దేవలోకానికి చెందిన బుషులు నివసించేటటువంటిదియున్నూ అయిన; సైంధవ+అరణ్యంబునన్‌= సైంధవమనే 
పేరుగల అరణ్యంలో; చం[ద్ర, సరోవరంబునందు= చంద్రుడిపేరుమీద వెలసిన కొలనులో; రోమశనియుక్తులు+ఐ= రోమశమహర్షి 
చెప్పిన తీరుగా (పాండవులు); చరువులు= హోమంలో వేల్ళేటటువంటి అన్నాలు; చేసి= వండి, అక్కడ సన్నిహితులై ఉండే 
దేవతలకు, పితరులకు, బుషులకు (్రీతికరంగా హోమం చేసి; అతిథులన్‌+పూజించి= ఆగంతకులను అర్చించి; చని= 
ప్రయాణించి; యమునా, నదిన్‌= యమున అనేపేరుకల నదిని; కనిరి= చూశారు; అంతన్‌= అటుపిమ్మట; వారలకు= ఆ 
పాండవులకు; రోమశుండు= రోమశమహర్షి ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: మదుడు అనే ఆ రాక్షసుడు చ్యవనమహర్షి ఆదేశంప్రకారం కల్లులోనూ, (్రీలలోనూ, వేటలోనూ, 
పాచికలలోనూ (ప్రవేశించాడు. అశ్వినీదేవతలు యజ్ఞాలలో సోమరసాన్ని పడసి త్రాగే అర్హతను సంపాదించుకొని 
స్వర్గానికి వెళ్ళారు. భార్గవనందనుడైన చ్యవనమహర్షి తన తపస్సుయొక్క మహిమను అక్కడ వెలుగొందజేయటంచేత 
ఆకొండకు ఆర్బీకపర్వతం అనేపేరు కలిగింది- అని రోమశమహర్షి చెప్పగా, అక్కడి పుణ్యసరస్సులో పాండవులు 
స్నానంచేసి వెళ్ళారు. అంత శంతనుడు, శునకుడు, నరుడు, నారాయణుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలమూ, 
దేవమునులు నివాస స్థానమూ అయిన సైంధవారణ్యంలో ఉన్న చం(ద్రసరస్సులో రోమశుడి ఆదేశంప్రకారం 
హోమాన్నాలతో హోమాలు చేసి, అతిథిపూజ కావించి, ప్రయాణించి పాండవులు యమునానదిని చేరారు. అపుడు 
పాండవులతో రోమశుడు ఇట్టా చెప్పాడు. 


విశేషం: మహాభారతంలో అర్థవాదరూపాలైన కల్పనలు పెక్కు ఉన్నవి. ఈ కథలో చ్యవనమహర్షి ఇంద్రుడిని సంహరించటానికి 
రౌద్రాకృతితో ఉద్భవింపచేసిన రాక్షసుడు- జగత్తునంతటినీ ఆవరించిన అతికాయుడు, భీకరాకారుడు - ఇంద్రుడు చ్యవనుడిని 
శరణువేడగా, నిరర్ధకుడై నిలువవలసి వచ్చింది. కాని, జగత్కంటక మహిమకల ఆ రాక్షసుడిని చ్యవనమహర్షి మద్యంలో, 
మహిళలలో, మృగయలో, పాచికలలో ప్రవేశపెట్టాడట. అనగా మకారత్రయం, (మద్యం, మహిళ, మృగయ), జూదం అనేవి 
జగత్కంటకమైన మహారాక్షస(ప్రవృత్తికి ఆకరాలు అని చాటిచెప్పటమే కదా! 


మాంధాత్స చరిత్రము (సం. 3-125-22) 
కు “ఇది యమున యను మహానది । త్రిదశనదీనిభము; దీని తీరమున జగ 


ద్విదితుండు మాంధాతృ(డు సం । పద గ్రతువుల జేసి దొల్లి బహువత్సరముల్‌.” 198 


ప్రతిపదార్థం: ఇది= ఇది (ఈనది); యమున+అనుమహానది= యమున అనేపేరుగల గొప్పనది; (త్రిదశ, నదీ, నిభము= 
దేవతలనదితో సమానం- అంటే గంగానదితో సమానమైనది; దీని, తీరమున= ఈ యమునానది గట్టున; జగత్‌+ 
విదితుండు= లోకంలోని జనులకు అందరికీ తెలిసినవాడు; మాంధాతృండు= మాంధాతృడు; తొల్లి= పూర్వకాలంలో; బహు, 
వత్సరముల్‌= ఎన్నో ఏళ్ళు; సంపదన్‌= ఐశ్వర్యంతో; (క్రతువులన్‌= యజ్ఞాలను; చేసెన్‌= చేశాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 435 


తాత్సర్యం: 'ఇది యమునానది. దేవతలనది అయిన గంగానదితో సమానమైనది. ఈ యమునానదీ తీరాన 
పూర్వకాలాన ఎన్నోఏళ్ళు ఎంతోసంపద వెచ్చించి జగత్రసిద్దుడైన మాంధాతృడు పెక్కు యాగాలను చేశాడు.” 


వ. అనిన 'మాంధాతృ జన్మంబును వాని చరితంబును వినవలతుం జెప్పు 'మని యడిగిన ధర్మరాజునకు 
రోమశుం డిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; మాంధాతృ జన్మంబును= మాంధాత పుట్టుకను; వాని, చరితంబును= ఆ మాంధాత 
జీవితకథను; విన, వలతున్‌= వినటానికి ఇష్టపడతాను (ఇచ్చగిస్తాను); చెప్పు ము= చెప్పవలసింది; అని= అంటూ; అడిగిన= 
కోరగా; ధర్మరాజునకు= ధర్మపుత్రుడికి; రోమశుండు= రోమశమహర్షి ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: రోమశుడు అట్టా యముననుగురించి చెప్పగా, ధర్మరాజు మాంధాత పుట్టుకను, అతడి జీవిత 
వృత్తాంతాన్ని గూర్చి ఆలకించటానికి కుతూహలం కలిగి ఆ కథ వినిపించుమని కోరాడు. అంత ధర్మరాజుకు 
రోమశుడు ఇట్లా చెప్పాడు. 


ఉ. “వీకున నశ్వమేధములు వే యొనరించిన ధర్మశీలుం డి 
క్ష్వాకుకులోద్దవుండు, బలవంతు(, డనంతయశుం, డవార్యవీ 
ర్యాకరుం డుత్తముండు యువనాశ్వు. డపత్యము లేమి జేసి దుః 
ఖాకులు.దై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారు.దై. 200 


ప్రతిపదార్థం: వీకునన్‌= పూనికతో; అశ్వమేధములు= అశ్వమేధయాగాలు; వేయి+ఒనరించిన= వేయిచేసిన; ధర్మ, శీలుండు= 
ధర్మస్వభావం కలవాడు; ఇక్ష్వాకు, కులంలో పుట్టినవాడు; బలవంతుండు= బలంకలవాడు; అనంత, యశుండు= మితిలేని 
కీర్తికలవాడు; అవార్య, వీర్య+ఆకరు(డు= వారించటానికి వీలులేని పరాక్రమానికి నెలవైనవాడు; ఉత్తముండు= మంచివాడు; 
యువనాశ్వుండు= యువనాశ్వుడు అనే పేరు కల రాజు; అపత్యము= సంతానం; లేమిన్‌+చేసి= లేకుండటంచేత; 
దుఃఖ+ఆకులు(డు+ఐ= శోకంచేత పరితపించినవాడై; (ప్రధాన, వరులందు= మంత్రులపై; సమర్పిత, రాజ్య, భారుడు+ఐ= 
మోపబడిన (ప్రజాపరిపాలనయొక్క బరువు కలవాడై. 


తాత్సర్యం: “పూనికతో వేయి అశ్యమేధయాగాలు చేసిన ధర్మచరిత్రుడు, ఇక్షాకువంశంలో పుట్టినవాడు, గొప్ప 
బలం కలవాడు, మితిలేని కీర్తికలవాడు, వారించటానికి వీలులేని శౌర్యం కలవాడు, మంచివాడు, ఐన యువనాశ్వుడు 
అనేరాజు సంతానం లేకపోవటంచేత మిక్కిలి పరితపించి మంత్రులపై రాజ్యపరిపాలనభారం మోపి. 


వ. భృగునాశ్రమంబునకుం జని పుత్రకాముండై పెద్దకాలం బమ్ముని నుపాసించిన నయ్యువనాశ్వునకుం 
గరుణించి భృగుండు పుత్రకామేష్టి జేసి యందు మంత్రపూతజలపూరితంబై పుత్రోదయకారణంబైన కలశంబు 
వడసి దాని రక్షించియుండ బుత్విజులం బంచిన. 201 
ప్రతిపదార్థం: భృగు+ఆ(శ్రమంబునకున్‌+చని= భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి; పుత్ర కాముండు+ఐ= కొడుకును కోరుకొనేవాడై; 


పెద్ద, కాలంబు= చాలాకాలం; ఆ+మునిన్‌= ఆబుషిని; ఉపాసించినన్‌= భక్తితో సేవించగా; ఆ+యువనాశ్వునకున్‌= ఆ 
యువనాశ్వుని యెడల; కరుణించి= దయకలిగి; భృగుండు= భృగుడు; పుత్రకామ+ఇష్టిన్‌+చేసి= పుత్రుడికొరకు కావించే 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 
యజ్ఞాన్ని చేసి; అందున్‌= ఆ యజ్ఞంలో; మంత్ర, పూత, జల, పూరితంబు+ఐ= మం(త్రాలచేత పవిత్రమైన నీళ్ళచేత 


నిండినట్టిదై; పుత్ర+ఉదయ, కారణంబు+ఐన= కొడుకు పుట్టటానికి హేతువైన; కలశంబు= పా(త్రను; పడసి= పొంది; దానిన్‌= 
ఆ పవిత్ర కలశాన్ని; రక్షించి+ఉండన్‌= కాపాడటానికి; బుత్విజులన్‌+పంచినన్‌= బుత్విజులను నియోగించగా. 


తాత్సర్యం: భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి పుత్రసంతానాన్ని కోరి చాలాకాలం ఆ మహర్షిని ఆరాధించాడు. 
భృగుమహర్షి యువనాశ్వుడిపై దయకలిగి పుత్రకామేష్టిని జరిపి, అందులో మంత్రాలచేత పవిత్రమైన నీటితో నిండిన 
పాత్రను, పుత్రుడు పుట్టటానికి హేతువైన దానిని పొంది, దానిని కాపాడటానికి బుత్విజులను నియమించాడు. 


ఆ. రాత్రి జాగరణభరశ్రాంతులై వారు । నిద్రం బొంది; రంత నీరు వట్టి 
ధారుణీశ్వరుండు తన్మంత్రకలశోద । కంబు లెల్ల ద్రావె. గడుపునిండ. 202 


ప్రతిపదార్థం: రాత్రి= రేయి; జాగరణ, భర, (శ్రాంతులు+ఐ= మేలుకొనటంచేత ఏర్పడిన భారంచేత బడలిపోయిన వారై; 
వారు= ఆ బుత్విజులు; ని(ద్రన్‌, పొందిరి= నిద్రపోయారు; అంత= అప్పుడు; నీరు+పట్టి= దాహం బాగా వేసిన 
ధారుణీ+-ఈశ్వరుండు= ధారుణీశ్వరుండు- రాజు (యువనాశ్వుడు); తద్‌, మంత్ర, కలశ+ఉదకంబులు+ఎల్లన్‌= ఆ కలశంలో 
ఉన్న మంత్రంచేత పవిత్రాలైన నీళ్ళను అన్నిటినీ; కడుపు, నిండన్‌= పొట్ట నిండేటట్టుగా; త్రావెన్‌= (త్రాగాడు. 


తాత్సర్యం: యజ్ఞం ముగిసిన ఆ రాత్రి బుత్విజులు అందరు అలసిపోయి నిద్రపోయారు. రాజైన యువనాశ్వుడు 
దాహంవేసి కలశంలోని మం(త్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున మొత్తం (త్రాగాడు. 


వ. _ దాని నెటింగి భృగుండు యువనాశ్వుం జూచి 'నీకు( బుత్తార్థంబుగా మదీయ తపోవీర్యలబ్దంబైన యిమ్మంత్ర 
జాలి లా వో 

జలంబు నీ భార్య కీనున్నచో నీవధిక పిపాసాపరుండవయి యుపయోగించి యకర్తవ్యంబుంజేసితి; దైవకృతం 
బెవ్వరికిం దప్పింప నశక్యంబు; దీనంజేసి నీకు గర్భంబై యింద్రసద్భశుండైన పుత్తుం డుద్ధవించు' ననిన విని 
యువనాశ్వుండు దనపురంబునకుం జని యున్నంత నూటేండ్లకు యువనాశ్వువామభాగంబు భేదించుకొని 
బాలార్క తేజుండైన బాలకుండు వెలువడిన, నక్కొడుకుం జూడ నింద్రుండు వచ్చి, వాని వదనంబున 
నిజప్రదేశిని. బెట్టి 'యమృతమయంబగు దీనిం ద్రావు' మనిన, నింద్రు వచనంబున నమరులెల్ల 
నక్కుమారునకు మాంధాత్యం డను నామంబు. జేసి; రట్లు సురేంద్ర సంవర్దితుందై. 203 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎణింగి= ఆ విషయాన్ని తెలిసికొని అనగా యువనాశ్వుడు యజ్ఞకలశంలోని మంత్ర పూరిపూతమైన 
నీళ్ళు త్రాగటాన్ని తెలిసికొని; భృగుండు= భృగుమహర్షి యువనాశ్వున్‌+చూచి= యువనాశ్వుడిని చూచి; నీకున్‌= నీకు; 
పుత్ర+అర్థంబుగా= కొడుకు పుట్టటంకొరకై; మదీయ, తపస్‌+వీర్య, లబ్బంబు+ఐన= నా తపస్సు యొక్క బలంచేత 
పొందబడినటువంటిదై; ఈ+మం(త్రజలంబు= మం(త్రాలచేత పవిత్రమైన ఈ నీరు; నీ, భార్యకు= నీ భార్యకు; ఈన్‌+ఉన్నచోన్‌= 
ఇవ్వాలని, ఉండగా; ఈవు= నీవు; అధిక, పిపాసా, పరుండవు+అయి= చాలా (మిక్కిలి) దాహంతో కూడినవాడివై; ఉపయోగించి= 
వాడి అనగా (త్రాగి; అకర్తవ్యంబున్‌= చేయరానిపని; చేసితి(వి= చేశావు; దైవకృతంబు= దైవంచేత ఏర్పరచబడినటువంటిది; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైననూ; తప్పింపన్‌= తప్పించటానికి; అశక్యంబు= సాధ్యం కానిది; దీనన్‌+చేసి= దీనివలన; నీకు, గర్భంబు+ఐ= 
నీకు గర్భం వచ్చి; ఇంద్ర, సదృశుండు+ఐన= ఇంద్రుడితో సమానుడైన; పుత్రుండు= కొడుకు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; 
అనిన విని= అని చెప్పగా విని; యువనాశ్వుండు= యువనాశ్వ మహారాజు; తన, పురంబునకున్‌+చని= తన రాజధానికి వెళ్ళి; 
ఉన్నంత= ఉండగా; నూలు+ఏండ్లకు= వంద సంవత్సరాలకు; యువనాశ్వువామభాగంబు= యువనాశ్వుడి ఎడమభాగాన్ని; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 437 


భేదించుకొని= చీల్చుకొని; బాల+అర్క, తేజుండు+ఐన= ఉదయభానుడి వెలుగుతో సమానమైన కాంతిగల; బాలకుండు= 
శిశువు (బాలుడు); వెలువడినన్‌= బయటకు రాగా; ఆ+కొడుకున్‌+చూడన్‌= ఆ కొడుకును చూడటానికై; ఇంద్రుండు= 
ఇంద్రుడు; వచ్చి= వచ్చి; వాని, వదనంబున= ఆ శిశువునోటిలో; నిజ, (ప్రదేశినిన్‌+పెట్టి= తన చూపుడు వ్రేలిని పెట్టి; అమృత, 
మయంబు+అగు= అమృతంతో నిండిన; దీనిన్‌= దీనిని; (త్రావుము+అనినన్‌= (త్రాగుము అనిచెప్పగా; ఇం(ద్రు, వచనంబునన్‌= 
ఇంద్రుడిమాటప్రకారం; అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; ఆ+కుమారునకున్‌= ఆ కుమారుడికి; మాంధాతృండు+అను= 
మాంధాతృడు అనే; నామంబున్‌+చేసిరి= పేరుపెట్టారు; అట్టు= ఆ విధంగా; సుర+ఇంద్ర, సంవర్ణితుండు+ఐ= దేవతలరాజైన, 
ఇం(ద్రుడిచేత పెంచబడినవాడై. 


తాత్పర్యం: ఆ విషయాన్ని తెలిసికొని, భృగుమహర్షి యువనాశ్వుడిని చూచి 'నీకు కొడుకు పుట్టాలని నా 
తపోమహిమవలన పొందబడిన మం('త్రపూతాలైన ఈ నీళ్ళను నీభార్యకే ఇవ్వాలని ఉంచాను. కాని, నీవు చాలా 
దప్పికగొన్నవాడవై వాటిని త్రాగావు. దైవఘటనను ఎవ్వరూ తప్పించలేరుకదా! దీనివలన నీవు కడుపుతో ఉండగలవు, 
నీకు ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుట్టగలడు'- అనిచెప్పగా యువనాశ్వుడు తన రాజధానికి తరలిపోయాడు. 
నూరుసంవత్సరాల తర్వాత యువనాశ్వుడి ఎడమషప్రక్కను చీల్చుకొని కుమారుడు పుట్టాడు. ఆ బాలకుడు 
ఉదయభానుడికాంతితో తేజరిల్హాడు. ఆ శిశువును దర్శించటానికి దేవేంద్రుడు వచ్చి, ఆ శిశువు నోట్లో తన 
చూపుడు ్రేలుంచి “ఇది అమృతమయం; దీనిని చీకుము”* అని చెప్పగా, దేవేంద్రుడి ఆమాట (ప్రకారం దేవతలు 
ఆ బాలకుడికి మాంధాత్పడు అని పేరు పెట్టారు. ఆ విధంగా మాంధాతృడు దేవేంద్రుడిచేత పోషించబడిన 
వా డయ్యాడు. 


విశేషం: ఇంద్రుడు ఆ శిశువు నోటిలో తన చూపుడు థ్రేలిని ఉంచి అమృతాన్ని (త్రావిస్తూ “అయం (ఇతడు) మాం(నన్ను) 
ధాస్యతి (పానము చేయును)” - అని పలికాడు. అందువలన దేవతలెల్ల - మాం ధాస్యతి ఇతి మాంధాతా - అనే వ్యుత్పత్తి 
ప్రకారం ఆ బాలకునకు “మాంధాతా” - అని సార్థకంగా నామకరణం కావించారు. 


తే. ధ్యానమాత్రన చేసి వేదములు సర్వ । శాస్త్రములు ధనుర్వేదము సకల దివ్య 

సాయక ప్రయోగంబులు( జుట్ట వచ్చి । పొందె మాంధాత్య. ద్రిభువనపూజ్యు నొప్పు, 204 
ప్రతిపదార్థం: ధ్యాన, మాత్రన, చేసి= ఏకాగ్రతతో మనస్సున యోచించినంత మాత్రాననే; వేదములు= వేదాలు; సర్వ, 
శాస్త్రములు= అన్ని శాస్త్రాలు; ధనుస్‌+వేదము= విలువిద్య; సకల, దివ్య, సాయక, (ప్రయోగంబులున్‌= దివ్యాలైన అమ్ముల 


వాడకాలు అన్నియున్నూ; చట్ట, వచ్చి= త్వరగా వచ్చి; త్రి, భువన, పూజ్యున్‌= మూడులోకాలచేత అర్భించ తగినవాడిని; 
మాంధాతృన్‌= మాంధాతను; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; పొందెన్‌= చెందాయి. 


తాత్పర్యం: ధ్యానం చేయటంచేత మాత్రమే ఆ మాంధాతను నాలుగు వేదాలున్నూ, వివిధ శాస్రాలున్నూ, విలువిద్య, 
దివ్యాలైన అమ్ములను ప్రయోగించే విధానాలున్నూ శీఘ్రమే వచ్చి చేరాయి. అతడు మూడులోకాలలో గౌరవించదగిన 
గొప్పతనాన్ని పొందాడు. 


వ. మటియు నమ్మాంధాతృండు మహేంద్రుచేత మహామహీరాజ్యంబున కభిషిక్తుందై చక్రవర్తియై శక్రు నర్జాసనం 
బెక్కి యాజగవం బను ధనువును దివ్యాస్తంబులు నభేద్యకవచంబును ధరియించి నిఖిల లోక జైత్రుండై 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపూర్ణదక్షిణక్రతువు లనేకంబులు చేసి పద్మసంఖ్యలు గోదానంబుల బ్రాహ్మణులం దనిపి నిజశాసనంబునం 
బ్రజల నెల్ల నిలిపి. 205 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; ఆ+మాంధాతృండు= ఆ మాంధాత; మహా+ఇంద్రుచేతన్‌= దేవేంద్రుడిచేత; మహా 
మహీరాజ్యంబునకు= గొప్పవిస్తారం కల భూమండల ప్రభుత్వానికి; అభిషిక్తుండు+ఐ= (ప్రభువుగా మం(త్రజలంతో 
అభిషేకించబడినవాడై; చ(క్రవర్తి+ఐ= రాజరాజై; శ(క్రు+అర్హ+ఆసనంబు+ఎక్కి= దేవేంద్రుడియొక్క సగం గద్దెపై ఎక్కి, అనగా 
ఇంద్రుడితో సమానంగా ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుండి - అని భావం; ఆజగవంబు+అను, ధనువును= ఆజగవం 
అనేపేరుకల వింటిని; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన మం[త్రబాణాలు; న+భేద్య, కవచంబును= భేదించటానికి వీలులేని 
కవచాన్ని, (తనుత్రాణాన్ని); ధరియించి= ధరించి; నిఖిల, లోక, జైత్రుండు+ఐ= సమస్తలోకాలను జయించినవాడై; సంపూర్ణ, 
దక్షిణ, [క్రతువులు+అనేకంబులు, చేసి= పూర్తి దక్షిణలిచ్చి చేసే అనేకయజ్ఞాలు నెరవేర్చి; పద్మసంఖ్యలు= కోటానుకోట్టు; 
గోదానంబుల= ఆవులను దానంగా ఇవ్వటంవలన; (బ్రాహ్మణులన్‌+తనిపి= విప్రులను సంతృప్తిపరచి; నిజ, శాసనంబునన్‌= 
తన ఆజ్ఞ ప్రకారం; ప్రజలన్‌+ఎల్లన్‌= జనులందరినీ; నిలిపి= శాసించి. 


తాత్సర్యం: ఇంకనూ, ఆ మాంధాత సమస్త భూమండలానికి రాజరాజుగా దేవేంద్రుడిచేత పట్టాభిషిక్తుడై, దేవేంద్రుడి 
సింహాసనం మీద ఆ ఇంద్రుడితో పాటు అధివసించి, 'ఆజగవం'” అనే విల్లును చేపట్టి, పెక్కుమం(త్రబాణాలను, 
భేదించటానికి వీలులేని కవచాన్ని ధరించి, అన్నిలోకాలను జయించిన జగదేకవీరుడై, సంపూర్ణమైన దక్షిణలు ఇచ్చి 
పెక్కుయాగాలు చేసి, కోటానుకోట్ల సంఖ్యలో విప్రులకు ఆవులను దానంచేసి వారిని సంతృప్తులను చేసి, ప్రజలను 
తన ఆజ్ఞకు లోబడి నడుచుకొనేవారినిగా చేసి. 


మధ్యాక్కర. 
భూమి కనావృష్టి యైనం గడు నల్లి పురుహూతుతోడ 
భీమసంగ్రామంబు. జేసి, దన దివ్యపృథు సాయకముల 
సామజావలి నేయునట్లు మేఘసంచయముల నేసి 
భూమికి. గురియించె వర్షములు సస్యముల్‌ వృద్ధి. బొంద. 206 


ప్రతిపదార్థం: భూమికి= పుడమికి; అనావృష్టిశఐనన్‌= వానలు కురవకపోవటం జరుగగా; కడు= మిక్కిలి; అల్గి= కోపించి; 
పురుహూతుతోడన్‌= దేవేంద్రుడితో; భీమ, సంగ్రామంబున్‌= భయంకరమైన యుద్దాన్ని; చేసెన్‌= చేశాడు; తన, దివ్య, పృథు, 
సాయకముల= తనయొక్క దివ్యమైనవి, విస్తారమైనవి అయిన అమ్ములచేత; సామజ+ఆవలిన్‌= ఏనుగుల గుంపులను; 
ఏయునట్టు= కొట్టేటట్టు; మేఘ, సంచయములన్‌= మేఘాల సమూహాలపై; ఏసి= బాణాలను ప్రయోగించి; సస్యముల్‌= 
పంటలు; వృద్దిన్‌+పొందన్‌= పెంపుచెందేటట్టు; భూమికిన్‌= భూమికి; వర్షముల్‌= వానలు; కురియించెన్‌= కురిపించాడు 
(కురిసేటట్టుచేశాడు). 


తాత్సర్యం: పుడమిలో వానలు కురవకపోవటంచేత మాంధాత మిక్కిలి ఆగ్రహంచెంది, దేవేంద్రుడితో భయంకరమైన 
యుద్దాన్ని చేశాడు. ఏనుగులను కొట్టేవిధంగా తన మం(త్రబాణాలను మేఘాలపై విరివిగా ప్రయోగించి పంటలు 
వృద్ది చెందేటట్టుగా భూమిపై వానలు కురిపించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 439 
విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. ఇది యమ్మాంధాతృ దేవయజనస్థానంబు; మణి యిక్కురుక్షేత్రంబునందు సరస్వతీతీరంబున సోమకుండను 
వా(డు యజ్ఞంబు సేసి పుత్రశతంబుం బడసె' ననిన 'నది యె'ట్లని ధర్మజుం డడిగిన రోమశుం డిట్లనియె.207 


ప్రతిపదార్థం: ఇది= ఈస్థలం; ఆ+మాంధాతృ దేవయజనస్థానంబు= ఆ మాంధాత దేవయజ్ఞం చేసినచోటు; మటి= ఇక; 
ఈ+కురు, క్షేత్రంబునందున్‌= ఈ కురుక్షేత్రంలో; సరస్వతీ, తీరంబున= సరస్వతీనది తీరంలో; సోమకుండు+అనువాండు= 
సోమకుడు అనే పేరు కలవాడు; యజ్ఞంబు+చేసి= యజ్ఞంచేసి; పుత్ర, శతంబున్‌= నూరుగురు కొడుకులను; పడసెన్‌= 
పొందాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆ వృత్తాంతం; ఎట్టు= ఏరీతిగా జరిగింది; అని= అని; ధర్మజుండు= ధర్మరాజు; 
అడిగినన్‌= (ప్రశ్నించగా; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇది ఆ మాంధాత యజ్ఞంచేసినచోటు. ఇక ఈ కురుక్షేత్రంలో సరస్వతీనది తీరాన సోమకుడనే రాజు 
యజ్ఞంచేసి నూరుగురు కొడుకులను పొందాడు'- అని చెప్పగా ధర్మరాజు ఆ కథను వివరించి చెప్పుమని కోరాడు. 
అంత రోమశుడు ఇట్లా చెప్పాడు. 


సోమకుండను రాజర్షి చరిత్రము (సం. 3-127-2) 


క. “సోమకు(డను రాజర్షి మ । హా మఖ మొనరించి జంతు. డను నొక్క సుతున్‌ 
భూమీశ! పడసె; నాతని | భామలు నూర్వురును గొడుకు6 బరమప్రీతిన్‌. 208 


ప్రతిపదార్థం: భూమి+-ఈశ!= ఏ రాజా!) సోమకుండు+అను, రాజ+బుషి= సోమకుడు అనేపేరుకల రాజ బుషి మహామఖము= 
గొప్పయజ్ఞం; ఒనరించి= చేసి; జంతుండు+అను+ఒక్క, సుతున్‌= జంతుడు అనేపేరు కల ఒక్క కొడుకును,; పడసెన్‌= 
పొందాడు; ఆతని, భామలు= ఆరాజు భార్యలు; నూర్వురును= వందమంది; పరమ, ట్రీతిన్‌= గొప్పేమతో; కొడుకున్‌= 
కుమారుడిని (తరువాత పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: 'ఓరాజా! సోమకుడు అనేరాజర్షి గొప్ప యజ్ఞంచేసి, జంతుడు అనేపేరుకల కొడుకును పొందాడు. ఆ 
రాజు రాణులు నూరుమందీ ఆ కుమారుడిని మిక్కిలి ప్రేమతో. 


క. తమ తమ పుత్తుండ కాం జి। త్తములం జేకొని దయం బృథగ్జావము లే 
క ముదంబునం బెంచిరి లో | కమున జనుల్‌ చోద్యమందంగా. గడువేడ్కన్‌. 209 


ప్రతిపదార్థం: తమ, తమ, పుత్రుండు+అ కాన్‌= తమ తమ సొంత కొడుకుగానే; చిత్తములన్‌= మనస్సులలో; చేకొని= 
పాటించి; దయన్‌= కరుణతో; పృథక్‌+భావము, లేక= వేరు అనే తలపు లేకుండా; ముదంబునన్‌= సంతోషంతో; లోకమున, 
జనుల్‌= లోకంలోని (ప్రజలు; చోద్యము+అందంగాన్‌= ఆశ్చర్యం చెందగా; కడు, వేడ్కన్‌= మిక్కిలి (ప్రేమతో; పెంచిరి= 


లాలించారు. 


తాత్పర్యం: ఆ రాజుకు గల నూరుగురు భార్యలు ఏకైక పుత్రుడైన జంతుడిని తమ తమ సొంత బిడ్డగానే 
భావించి, వేరుభావం లేకుండా సంతోషంతో లోకంలోని (ప్రజలు ఆశ్చర్యపడేటట్టుగా లాలించి పెంచారు. 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఒక్కనాండబ్బాలకు కుటువు చీమ గుట్టినం దద్వేదన సహింప నోపక యేడ్డుచున్నవాని కడకు. దల్లులందటు( 
బటితెంచి యేడ్డిన నయ్యాక్రందన ధ్వని విని సంభ్రమించి సోమకుం డంతఃపురంబునకుం జని కొడుకు 
నూరార్చి సభాస్టితుండై మంత్రులకు బుత్విజులకు నిట్లనియె. 210 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకరోజు; ఆబాలకు, కుణువు= ఆ బాలకుడితొడను; చీమ, కుట్టినన్‌= చీమ కుట్టగా; తద్‌+వేదన= 
ఆ నొప్పి; సహింపన్‌+ఓపక= తాళలేక; ఏడ్చుచున్న, వాని కడకున్‌= ఏడుస్తూ ఉన్నవాని దగ్గరకు; తల్లులు+అందరున్‌= 
తల్గులందరూ; పఅతెంచి= అరుదెంచి; ఏడ్భినన్‌= ఏడ్వగా; ఆ, ఆక్రందన, ధ్వని= ఆ రోదన ధ్వని; విని= విని; సంభ్రమించి= 
తత్తరపాటుతో బాధను పొంది; సోమకుండు= సోమకుడు; అంతఃపురంబునకున్‌+చని= రాణివాసానికి వెళ్ళి; కొడుకున్‌+ఊరార్చి= 
పుత్రుడిని బుజ్జగించి; సభా, స్థితుండు+ఐ= కొలువు తీర్చినవాడై; మంత్రులకు= సచివులకు; బుత్విజులకున్‌= యజ్ఞంచేయించే 
పురోహితులకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా (ఇట్లా) చెప్పాడు. 


తాత్సర్యం: ఒకరోజున ఆ బాలుడి తొడకు గండుచీమ కుట్టింది. వాడు ఆ బాధకు తట్టుకోలేక పెద్దగా ఏడ్వసాగాడు. 
అతడి ఏడ్పు విని తల్లులందరూ పరుగెత్తుకొని వచ్చారు. అతడి బాధను చూచి వారుకూడా. గొల్లున ఏడ్చారు.ఆ 
రోదన ధ్వనిని సోమకుడు విన్నాడు, వెంటనే అంతఃపురానికి వెళ్ళాడు. కొడుకును ఓదార్చాడు. ఆపైన సభకు తిరిగి 
వచ్చి మంత్రులతో, బుత్విజులతో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'కురువు' శబ్దానికి 'కుణువు' అనే రూపంకూడా కనపడుతున్నది. 
ఆ. కోరి యొక్క కొడుకు. గొడుకుగా నే నెట్లు; నమ్మియుండనేర్తు? నాకు సతులు 

శతము గలిగియుండ సంతాన మల్పమై | యునికి మీకు. జూడ నుచిత మగునె?' 211 
ప్రతిపదార్థం: కోరి= కావాలని తలపోసి; ఒక్క, కొడుకున్‌= ఒక్క కొడుకును; కొడుకుగాన్‌= కొడుకుగా; ఏన్‌= నేను; ఎట్టు= 
ఏరీతిగా (ఎట్టా); నమ్మి+ఉండ, నేర్తు= విశ్చసించి= ఉండగలను; నాకున్‌= నాకు; సతులు= భార్యలు; శతము= నూరుమంది; 


కలిగి+ఉండ= కలిగిఉండగా; సంతానము= బిడ్డలు; అల్పము+ఐ= తక్కువగా; ఉనికి= ఉండటం; చూడన్‌= ఆలోచింపగా, 
మీకున్‌= నా మేలు కోరే మీకందరికీ; ఉచితము+అగునె= తగినదిగా కన్పిస్తున్నదా? 


తాత్పర్యం: 'నాకు నూరుమంది భార్యలున్నారు కాని కుమారుడు ఒక్కడే ఉన్నాడు. భార్యలు హెచ్చుమంది. 
సంతానం లొచ్చు. ఏకైక పుత్రుడు పుత్రుడు అని నమ్మవచ్చునా? మీ కందరికీ ఇది సముచితంగా కనిపిస్తూ 
ఉందా? 

వ. అనిన వానికి బుత్విజు లిట్లనిరి. 212 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; వానికి= ఆ రాజుకు; బుత్విజులు= యజ్ఞం చేయించే పురోహితులు; ఇట్టు+అనిరి= 
ఈవిధంగా చెప్పారు. 


తాత్సర్యం: అని అడుగగా సోమకమహారాజుకు యజ్ఞం చేయించే పురోహితులు ఈవిధంగా బదులు పలికారు. 


తే. 'ధరణినాథ! నీ భార్యాశతంబునందు€ । బర(గ నూర్వురుపుత్తుల( బడయ నీకు 
నభిమతం బేని( దగు దగదనక నీవు | కడ(గి మా చేయంబంచిన క్రతువు సేయు. 213 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 441 


ప్రతిపదార్థం: ధరణినాథ!= పుడమికి భర్తవైన ఓ(సోమక) మహారాజా!; నీ, భార్యా, శతంబునందున్‌= నీ నూరుగురు పత్నుల 
వలన; పర(గ= ఒప్పుగా; నూర్వురు, పు(త్రులన్‌= వందమంది కొడుకులను; పడయ= పొందడానికి; నీకు= నీకు; 
అభిమతంబు+ఏనిన్‌= కోరిక ఉంటే; తగున్‌+తగదు+అనక= ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పక; నీవు= నీవు; కడంగి= 
పూనికతో; మా, చేయన్‌+పంచిన= మేము చేయుమని చెప్పిన; (క్రతువు= యజ్ఞం; చేయు(ము)= చేయవలసింది. 


తాత్సర్యం: 'ఓ సోమకమహారాజా! నీ నూరుమంది రాణులవలన నీకు నూరుగురు కొడుకులు పుట్టాలని కోరిక 
ఉంటే, మేము ఆదేశించిన యజ్ఞం చేయుము, ఇది తగింది. ఇది తగదు, అని ఎదురు చెప్పకుము. 


వ. ఈ జంతుం బశువుగా వధించి తద్వపాహవ్యంబుల హవ్యవహుం దనిపిన, దాన నీ నూర్వురు భార్యలకు 
నూర్వురు కొడుకులు వుట్టుదు; రందగ్రజుండైన జంతుండు సౌవర్ణ లక్షణ లక్షిత సవ్యపార్స్యుండై 
యుదయించు' నని చెప్పి బుత్విజలచేత సోమకుండు ననుజ్ఞాతుండై. 214 


ప్రతిపదార్థం: ఈ జంతున్‌= జంతుడు అనేపేరుకల ఈ రాజపు(త్రుడిని; పశువుగాన్‌= యజ్ఞంలో బలి ఇచ్చే పశువుగా; 
వధించి= చంపి; తద్‌+వపా, హవ్యంబుల= అతడియొక్క నాభి(క్రింది పలుచని మాంసపు (క్రొవ్వు) పొరతో కూడిన, ఆహుతితో; 
హవ్యవహున్‌= అగ్నిహోత్రుడిని; తనిపిన= తృప్తి చెందించినచో; దాన= దానివలన; నీ, నూర్వురు, భార్యలకు= నీ నూరుగురు 
భార్యలకు; నూర్వురు, కొడుకులు= వందమంది కొడుకులు; పుట్టుదురు= జన్మిస్తారు; అందు= వారిలో; అగ్రజుండు+ఐన= 
మొదట జన్మించే వాడైన; జంతుండు= జంతుడు; సౌవర్ష లక్షణ, లక్షిత, సవ్య, పార్ఫ్వుండు+ఐ= బంగారు లక్షణాలతో శోభిల్లే 

య (3) a a oa we 
కుడిపార్భ్యం కలవాడై; ఉదయించున్‌= పుట్టుతాడు; అనిచెప్పి= అని చెప్పి; బుత్విజులచేతన్‌= యజ్ఞాన్ని చేయించే పురోహితులచేత; 
సోమకుండున్‌= సోమకుడు; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతి పొందినవాడై. 


తాత్సర్యం: ఓ సోమక మహారాజా! నీ ఏకైకపుత్రుడైన జంతుడిని యజ్ఞపశువు చేసి సంహరించి, ఆతడి కడుపులోని 
వపను హవ్యంగా చేసి, అగ్నిహోత్రుడిని తృప్తిచెందిస్తే నీ నూరుగురు భార్యలకు నూరుమంది కొడుకులు పుట్టగలరు. 
వారిలో ముందుపుట్టిన జంతుడు తన కుడి ప్రక్క దేహభాగం బంగారులక్షణాలతో శోభిల్లేవా డవుతాడు'- అని 
బుత్విజులు చెప్పారు. సోమకుడు బుత్విజుల అనుమతి పొంది. 


విశేషం: వపాశబ్దానికి అర్థం నిర్వచించటంలో పండితులలో ఏకవాక్యత లేదు. కొందరు మెదడు అనిన్నీ, మరికొంతమంది 
కడుపులో బొడ్డుక్రింద ఉల్లిపొరవలె ఉండే మాంసపు (క్రొవ్వు) పొర- అనిన్నీ అర్థం చెపుతున్నారు. 


క తనయు(బశువలిచి తద్వప(। గొని వేల్చినం జూచి యార్తకురరీనాదం 
బున నేడ్దిరి కడు నడలుగ( । దనుమధ్యలు నూర్వురును సుతస్నేహమునన్‌. 215 


ప్రతిపదార్థం: తనయున్‌= కొడుకును; పశువు+పణిచి= యజ్ఞంలో బలిపశువుగా చేసి; తద్‌+వపన్‌= అతని నాభి (క్రింది 
పలుచని మాంసపు (క్రొవ్వు) పొరను; వేల్చినన్‌= హోమంచేయగా; చూచి= అరసి; తనుమధ్యలు= స్రీలు, సన్నటి నడుము 
కలవారు; నూర్వురును= వందమంది; సుత స్నేహమునన్‌= పుత్రుడిమీద గల అనురాగంచేత; కడున్‌+అడలుగన్‌= మిక్కిలి 
దుఃఖంతో; ఆర్త కురరీ, నాదంబునన్‌= బాధతో దుఃఖిస్తున్న భయపడిన ఆడుగొర్రైలు చేసే ధ్వనివంటి ధ్వనితో; ఏడ్చిరి= 
ఆ(క్రందనలు చేశారు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కొడుకును యజ్ఞంలో బలిపశువుగా చేసి అతడి వపను హోమంగా వేల్చటం చూచి నూరుగురు 
తల్లులు మిక్కిలి అడలుతూ కుమారుడిమీద గల (ప్రేమతో ఆడుగొర్రెలు బాధతో అరచినట్టు పెద్దపెట్టున ఏడ్చారు. 


క. ఇమ్ముగ6 దద్దూమాఘ్రా | ణమ్మున గర్లములు దాల్చి నాతులు నవమా 
సమ్ములు నిండుడు( గనిరి ము । దమ్మున జంతుప్రముఖసుతప్రకరమ్మున్‌. 216 


ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= సంపూర్ణంగా; తద్‌+ధూమ+ఆ(ఘ్రాణమ్మున= ఆ వపాహోమంయొక్క పొగను పీల్చటంవలన; 
నాతులు= (స్రీలు (సోమకుడి భార్యలు); గర్భమ్ములు+తాల్చి= కడుపుతో ఉండి; నవ, మాసమ్ములు= తొమ్మిదినెలలు; 
నిండుడున్‌= నిండగానే, పూర్తికాగానే; ముదమ్మునన్‌= సంతోషంతో; జంతు, ప్రముఖ, సుతప్రకరమ్మున్‌= జంతుడు మొదలైన 
కొడుకులసమూహాన్ని; కనిరి= (ప్రసవించారు. 


తాత్సర్యం: ఆ వపాహోమంయొక్క పొగను బాగా పీల్చటంవలన సోమకుడి భార్యలు నూరుగురు గర్భవతులై, 
తొమ్మిది నెలలు నిండినపిదప సంతోషంతో జంతుడు మొదలుగా గల నూరుగురు కొడుకులను (ప్రసవించారు. 


వ. అందు జంతునకు నందటు నెప్పటియట్ల తల్లులు సమస్నేహలై యుండం బుత్తులు నూర్వురుం బెరింగి 
సమర్జులైయున్న( బెద్ద కాలంబునకు బుత్విజుండు పరలోకగతుండై ఘోరనరకానలంబున నెరియుచు 
నుండె; నంత సోమకుండును దేహత్యాగంబు సేసి, యమరలోకంబున కరుగువాండు ముందట నరకానల 
పచ్యమానుండయ్యెడు బుత్విజుం జూచి' యి ట్లేల త్రీవ దుణఖోపహతుండవైతి?' వని యడిగిన వా డిట్లనియె. 217 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ బిడ్డలలో; జంతునకున్‌= జంతుడిపట్ట; అందజున్‌, తల్గులు= అందరు తల్లులు; ఎప్పటి+అట్ల= 
లోగడవలెనే; సమ, స్నేహలు+ఐ+ఉండన్‌= సమమైన (ప్రేమతో ఉండగా; పుత్రులు= కొడుకులు; నూర్వురున్‌= నూరుగురు; 
సెరిగి= ఎదిగి; సమర్భులు+ఐ+ఉన్నన్‌= శక్తి కలవారై ఉండగా; పెద్ద, కాలంబునకు= చాలాకాలం గడిచిన పిదప; బుత్విజుండు= 
యజ్ఞంచేయించిన పురోహితుడు; పరలోకగతుండు+ఐ= పరలోకానికి వెళ్ళినవాడై (అంటే మరణించినవాడై); ఘోర, నరక+ 
అనలంబునన్‌= భయంకరమైన నరకలోకంలోని అగ్నిలో అనగా నరకంలోని భయంకరమైన అగ్నిలో; ఎరియుచున్‌+ఉండెన్‌= 
కాగుతున్నాడు; అంత= అటుపిదప; సోమకుండును= సోమక మహారాజున్నూ; దేహ, త్యాగంబు+చేసి= మరణించి; అమర, 
లోకంబునకు= స్వర్గలోకానికి; అరుగువాండు= వెళ్ళుతూ; ముందట= ముందుగా (దారిలో); నరక+అనల, పచ్యమానుండు+ 
అయ్యెడు= నరకంలోని అగ్నిలో వేపబడుతున్న; బుత్విజున్‌+చూచి= యజ్ఞం చేయించిన పురోహితుడిని చూచి; ఇట్టు+ఏల= 
ఈ రీతిగా ఎందుకు; తీవ్ర, దుఃఖ+ఉపహతుండవు+ఐతివి?= గాఢమైన పరితాపంచేత కొట్టబడినవాడిని అయినావు?; 
అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; వాండు= ఆ బుత్విజుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అట్లా పుట్టిన పుత్రులయెడ అందరు తల్లులు జంతుడియెడ లోగడ చూపిన ప్రేమనే సమానంగా 
చూపసాగారు. ఆ నూరుగురు కొడుకులు పెరిగి పెద్దవారై సమర్థులు అనేపేరు తెచ్చుకొన్నారు. చాలాకాలం 
గడచినపిదప, ఆ యజ్ఞాన్ని చేయించిన బుత్విజుడు మరణించి నరకలోకంలో భయంకరమైన అన్నిలో మలమల 
మాడుతున్నాడు. అంత సోమక మహారాజు కూడ మరణించి, స్వర్గలోకానికిపోతూ ముందుగా దారిలో నరకలోకంలోని 
అగ్నిలో వేగుతున్న బుత్విజుడిని చూచి, “నీవు ఈవిధంగా ఎందుకు తీవ్ర దుఃఖానికి లోనైనావు?' అని అడుగగా 
అతడు ఇట్టా బదులు పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 443 


ఆ. 'అవనినాథ! నీకు నార్త్విజ్య మొనరించి । చూవె యిట్టి నరకపావకమున( 
బడినవాండ; నీకు బహుపుణ్య లోకముల్‌ । గలవు; నన్ను( గావవలయు. గరుణ.” 218 


ప్రతిపదార్థం: అవని, నాథ!= పుడమికి భర్తవైన ఓ సోమక మహారాజా!; నీకున్‌+ఆర్భిజ్యము+ఒనరించి= నీకు యజ్ఞంలో 
బుత్విజుడిగా పనిచేయటం వలన; ఇట్టి= ఇటువంటి; నరక, పావకమునన్‌= నరకంలోని అగ్నిలో; పడినవాండన్‌= పతనమైనవాడిని; 
చూవె= సుమా; నీకున్‌= నీకు; బహు, పుణ్య, లోకముల్‌, కలవు= నీకు ఎన్నో పుణ్యగతు లున్నాయి; కరుణన్‌= దయతో; 
నన్నున్‌= నన్ను; కావవలయున్‌= కాపాడాలి. 


తాత్సర్యం: ఓ సోమక మహారాజా! నీ యజ్ఞంలో బుత్విజుడిగా పనిచేయటం చేతనే సుమా! నాకు ఈ నరకాగ్నిలో 


పడటం సంభవించింది. నీకేం? నీకు ఎన్నో పుణ్యగతులు లభించిఉన్నాయి. దయతో నువ్వే నన్ను కాపాడాలి. 


వ. అనిన సోమకుండు ధర్మరాజు పాలికిం జని తచ్చాసనంబునం బుణ్యలోకంబులకుం బోవుచుండి యిట్లనియె. 219 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; సోమకుండు= సోమకుడు; ధర్మరాజు, పాలికిన్‌+చని= యముడి వద్దకు వెళ్ళి; 
తత్‌+శాసనంబునన్‌= అతడి ఆజ్ఞమేరకు; పుణ్యలోకంబులకున్‌= పుణ్యగతులకు; పోవుచుండి= వెళ్ళుతూ; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని ఆ బుత్విజుడు పలుకగా, సోమకుడు యముడి దగ్గరకు వెళ్ళి, అతడి శాసనాన పుణ్యలోకాలకు 
పోతూ, ఇట్లా చెప్పాడు. 


క. “నా కారణమున బుత్విజు. । దేకాంతమ నరకగతికి నేంగెను వానిం 
దోకొని పోయెది నని శుభ । లోకంబున కరిగె. ద్రిదశలోకస్తుతుండై. 220 


ప్రతిపదార్థం: నా, కారణమున= నా మూలాన; బుత్విజుండు= యజ్ఞాన్ని చేయించిన ఈ పురోహితుడు; ఏకాంతమ= 
ఒంటరిగా; నరక, గతికిన్‌= నరకలోకానికి; ఏలెను= వెళ్ళాడు; వానిన్‌= అతనిని (ఆ బుత్విజుడిని); తోకొనిపోయెదను= 
నాతోపాటు తీసికొని వెళ్తాను; అని= అని చెప్పి; (త్రిదశ, లోక, స్తుతుడు+ఐ= స్వర్గలోకంచేత స్తుతించబడినవాడై; శుభ, 
లోకంబునకు= పుణ్యలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'ఈ బుత్విజుడు నామూలాన కదా ఈ నరకలోకంలో పడి (వ్రగ్గవలసి వచ్చింది. అతడిని నాతోపాటు 
స్వర్గలోకానికి తీసికొనివెళ్ళగలను'- అని చెప్పి అతడిని తనవెంట పుణ్యగతికి తీసికొని వెళ్ళాడు. ఆ సోమక 
మహారాజును స్వర్గలోకం ప్రస్తుతించింది. 


విశేషం: ఈ కథలోని ముఖ్యాంశాలు(1) నరమేధం జరిగింది. (2) నరమేధం చేసిన రాజుకు స్వర్గమున్నూ, చేయించిన 
బుత్విజుడికి నరకమున్నూ ఫప్రాప్తించాయి. (3) ఆరాజు తాను స్వర్గానికి వెళ్ళుతూ కూడా స్వార్ణాన్ని వీడి తనమూలాన 
నరకంలో (మగ్గుతున్న బుత్విజుడిని ఉద్దరించటం. 


వ. ఇట్లు యజ్ఞపుత్తుం డైన సోమకుండు తన తపోయజ్ఞఫలంబున బుత్విజు నరకవిముక్తుంజేసి పుణ్యలోక 
గతుండయ్యె ; నిందు దొల్లి ప్రజాపతి సహస్ర వార్షికంబైన యిష్టాక్సృతంబను సత్రయాగంబుం జేసె; 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాభాగుండైన యంబరీషుం డిందు యజ్ఞంబులం జేసి పరమసిద్దికిం జనియె; నిది నహుషు యజ్ఞదేశం; 
బిందు దశపద్మ సంఖ్య ధనంబుల నాతండు సదస్యులం బూజించె; నిది సార్వభౌమ యజ్ఞస్థానం; బిది 
యయాతి యజ్ఞాయతనంబు; వాని సవనంబున కింద్రుండు వచ్చె; నిది రామహ్రదం, బిది 
నరనారాయణాశ్రమం, బిది ప్లక్షావతరణంబను యమునాతీర్ణం; బిందు దేవతలును బుషులును సారస్వత 
యాగంబు( జేసి; రిది దేవర్షియైన సంవర్తుచేత రక్షితం; బిందు భరతుం డనేక యాగంబులు సేసి 
సర్వలోకంబులుం జూచె; నీవు నిందు. గృతస్నానుండవై సర్వలోకంబులుం జూడు" మనిన ననుజసహితుండై 
ధర్మతనయుం డత్తీర్ణ్థంబున స్నానంబుం జేసి రోమశున కిట్లనియె. 221 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; యజ్ఞ పుత్రుండు+ఐన= యజ్ఞంవలన కొడుకును పొందినట్టి వాడైన; సోమకుండు= 
సోమకమహారాజు; తన, తపస్‌+యజ్ఞ, ఫలంబున= తనయొక్క తపస్సు అనేటటువంటి యజ్ఞానికి సంక్రమించే ఫలితంగా; 
బుత్విజున్‌= యజ్ఞం చేయించిన పురోహితుడిని; నరక, విముక్తున్‌+చేసి= నరకంనుండి తప్పించి; పుణ్య, లోక, గతుండు+ 
అయ్యెన్‌= _పుణ్యలోకానికి వెళ్ళినవా డయ్యాడు; ఇందున్‌= ఇక్కడ; తొల్లి= పూర్వకాలంలో; |ప్రజాపతి= (బ్రహ్మదేవుడు; సహస్ర, 
వార్షికంబు+ఐన= వేయి సంవత్సరాలు పట్టిన; ఇష్టాకృతంబు+అను= ఇషప్టాకృతం అనే పేరు కల; సత్రయాగంబున్‌+చేసెన్‌= 
సత్రయాగాన్ని సలిపాడు; నాభాగుండు+ఐన= నాభాగవంశీయుడు అయిన; అంబరీషుండు= అంబరీషుడు; ఇందు= ఇక్కడ; 
యజ్ఞంబులన్‌+చేసి= యజ్ఞాలు చేసి; పరమ, సిద్దికిన్‌+చనియెన్‌= మిక్కిలి ఉత్కృష్టమైన గతిని పొందాడు; ఇది= ఈచోటు; 
నహుషు, యజ్ఞ, దేశంబు= నహుషుడు యజ్ఞం చేసినచోటు; ఇందున్‌= ఇక్కడ; దశ, పద్మ, సంఖ్య= పదిపద్మాల లెక్కగల; 
ధనంబులన్‌= నిధులతో; ఆతండు= ఆ నహుషుడు; సదస్యులన్‌= యజ్ఞంలో లోటుపాట్లు రాకుండా గమనించే పండితులను; 
పూజించెన్‌= పూజించాడు. అర్చించాడు; ఇది= ఈచోటు; సార్వభౌమ, యజ్ఞస్థానంబు= సార్వభౌముడి యజ్ఞస్థలం; ఇది= 
ఈ చోటు; యయాతి,యజ్ఞ+ఆయతనంబు= యయాతి యజ్ఞం చేసిన స్థలం; వాని, సవనంబునకు= అతడి యజ్ఞానికి; 
ఇం(ద్రుండు= ఇంద్రుడు; వచ్చెన్‌= వచ్చాడు; ఇది= ఈ చోటు; రామహ్రదంబు= రామహ్రదం; ఇది= ఈ చోటు; నర, 
నారాయణ+ఆ(శ్రమంబు= నరుడు, నారాయణుడు తపమొనర్చిన ఆ(శ్రమస్థానం; ఇది= ఈ చోటు; ప్రక్షావతరణంబు= 
ప్లక్షద్వీపం నుండి నదివెలువడ్డచోటు; అను= అనేటటువంటి; యమునా, తీర్థంబు= యమునానదికి చెందిన పుణ్యస్థలం; 
ఇందు= ఇక్కడ; దేవతలును, బుషులును= దేవతలు, మునులు కలిసి; సారస్వతయాగంబున్‌+చేసిరి= సరస్వతికి సంబంధించిన 
యజ్ఞాన్ని చేశారు; ఇది= ఈచోటు; దేవ, బుషి+ఐన= దేవతలకు చెందిన ముని అయిన; సంవర్తుచేత= సంవర్తుడిచేత; 
రక్షితంబు= కాపాడబడునట్టిది; ఇందు= ఇక్కడ; భరతుండు= భరతుడు అనేరాజు; అనేక, యాగంబులు+చేసి= అనేకయాగాలు 
చేసి; సర్వలోకంబులున్‌= లోకాలనన్నింటినీ; చూచెన్‌= దర్శించాడు; ఈవును= నీవుకూడా; ఇందున్‌= ఇక్కడ; కృత, 
స్నానుండవు+ఐ= స్నానంచేసి; సర్వలోకంబులున్‌ + చూడుము= అన్నిలోకాలనూ దర్శించవలసింది; అనినన్‌= అని చెప్పగా; 
అనుజ, సహితుండు+ఐ= తమ్ముళ్ళతోపాటు; ధర్మ తనయుండు= ధర్మరాజు; ఆ+తీర్థంబున= ఆనీటిలో; స్నానంబున్‌+చేసి= 
స్నానంచేసి; రోమశునకు= రోమశ మహర్షికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపారు. 


తాత్పర్యం: ఈ విధంగా యజ్ఞంవలన కొడుకులను పొందిన సోమకమహారాజు తన తపస్సు అనేయజ్ఞం 
యొక్కఫలంగా తన బుత్విజుడిని నరకంనుండి వెలువడచేసి పుణ్యగతిని పొందాడు. ఇక్కడ పూర్వకాలాన 
బ్రహ్మదేవుడు వేయి ఏళ్ళ గడువు కల సత్రయాగం 'ఇష్టాకృతం' అనేదానిని చేశాడు. ఇక్కడ నాభాగుడి వంశంలో 
పుట్టిన అంబరీషుడు యజ్ఞాలు చేసి మిక్కిలి ఉత్తమగతికి వెళ్ళాడు. ఇది నహుషుడు యజ్ఞం చేసినచోటు. ఇక్కడ 
అతడు నూరు అర్బుదాల ధనాన్ని యజ్ఞంలో లోటుపాట్టులేకుండా గమనించే పండితులకు దక్షిణగా ఇచ్చాడు. ఇది 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 445 


సార్వభౌముడి యజ్ఞవాటిక. ఇది యయాతి యజ్ఞం చేసినస్థలం. అతడి యజ్ఞానికి దేవేంద్రుడు వచ్చాడు. ఇది 
రామహ్రదం. ఇది ప్లక్షావతరణం అనేతీర్ణం. ఈ యమునా తీరాన దేవతలున్నూ, మునులున్నూ సరస్వతికి 
సంబంధించిన యజ్ఞాన్ని చేశారు. ఇది దేవబుషియైన సంవర్తుడిచేత కాపాడబడేటటువంటిది. ఇక్కడ భరతుడు 
చాలా యజ్ఞాలు చేసి సర్వలోకాలను దివ్యదృష్టితో చూడగలిగాడు. నీవుకూడా ఇక్కడ స్నానంచేసి ఆ లోకాలను 
అన్నిటినీ ఒకసారి దర్శించవలసింది'- అని చెప్పగా ధర్మరాజు తనతమ్ముళ్ళతోపాటు ఆ తీర్థంలో స్నానంచేసి 
రోమశుడితో ఈవిధంగా చెప్పాడు. 


విశేషం: “పద్మ” సంఖ్య అంటే పది అర్చుదాలు. అర్చుదం అంటే పదికోట్టు, కోటి అంటే నూరులక్షలు. 


శా. 'దేవర్షిద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీలోకముల్‌ 
దేవాధీశ్వరు. జూచితిన్‌; మజియు నద్దేవేంద్రునొద్దన్‌ సగాం 
డీవోద్దామమహాభుజార్గళు. గిరీటిన్‌ సవ్యసాచిన్‌ జయ 
శ్రీవిభ్రాజితు( బార్జు. జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!' 222 


ప్రతిపదార్థం: జగత్‌+సేవ్యా!= లోకంచేత సేవించతగినవాడా!; ముని+ఇంద్ర+ఉత్తమా!= బుషులలో (శ్రేష్టులైన వారిలో మంచివాడా! 
దేవ+బుషి ద్యు, చర+అహి, లోకములున్‌= దేవర్షులు ఉండే లోకమున్నూ, ఆకాశంలో చరించేవారు ఉండే లోకమున్నూ, 
సర్పాలు నివసించే పాతాళలోకమున్నూ; ఆదిత్య+అళ్వినీ, లోకముల్‌= సూర్యుడిలోకం, ఆశ్వినులలోకమున్నూ; దేవ+అధీశ్వరున్‌= 
దేవేంద్రుడిని; చూచితిన్‌= దర్శించాను; మజియు= ఇంకను; ఆ+దేవేంద్రు+ఒద్దన్‌= ఆ దేవేంద్రుడి దగ్గర; స, గాండీవ+ఉద్దామ, 
మహా, భుజ+అర్లళున్‌= గాండీవమనే వింటితో గూడిన గడియ(మ్రనుల వంటి గొప్ప భుజములు గలిగి గంభీరుడైఉన్న వాడిని; 
కిరీటిన్‌= కిరీటం గల అర్జునుడిని; సవ్యసాచిన్‌= కవ్వడిని; జయశ్రీ, విభ్రాజితున్‌= జయలక్ష్మితో శోభిల్లేవాడిని; పార్టున్‌= 
అర్జునుడిని; చూచితిన్‌= దర్శించాను; 


తాత్సర్యం: 'జగత్తు అంతటిచేత ఆరాధించదగినట్టివాడా!. మునులలో శ్రేష్టులైన వారిలో (శ్రేష్టుడా! ఓ రోమ శమహర్షీ! 
నేను దేవర్షుల లోకాన్ని చూచాను; ఆకాశగమనం కల ఖేచరుల లోకాన్ని చూడకలిగాను. సర్పలోకాన్ని దర్శించాను. 
ఇంకా దేవేంద్రుడిని చూడగలిగాను, అక్కడ దేవేంద్రుడి దగ్గర గడియ[మ్రానుల వలె పొడవైన గాండీవమనే 
ధనువును ధరించి మిగుల గంభీరంగా తేజరిల్లుతున్న కిరీటిని, జయలక్ష్మితో శోభిల్లుతున్న పార్టుడిని, కవ్వడిని 
చూచాను”. 


వ. అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కిట్లనియె. 223 
ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; రోమశుండు= రోమశుడు; వెండియు= మరల; ధర్మరాజునకు= ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: ఈవిధంగా ధర్మరాజు చెప్పగా మరల రోమశుడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


క. “ఇది దక్షుమఖస్థానం; | బిదియు సరస్వతి యనంగ నిల6 బరంగు మహా 
నది; యిందు. ద్రిదశతతితో. । ద్రిదశజ్యేష్టుండు సేసె దివిరి మఖంబుల్‌. 224 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇది= ఈ చోటు; దక్షు= దక్షుడియొక్క; మఖస్థానంబు= యజ్ఞంచేసినచోటు; ఇది= ఇది; సరస్వతి+అనంగన్‌= 
సరస్వతి అనేపేరుమీద; ఇలన్‌+పరంగు= పుడమిపై ఒప్పేటటువంటి; మహానది= గొప్పునది; ఇందున్‌= ఈ సరస్వతి నదియొక్క 
గట్టుమీద; (త్రిదశ, తతితోన్‌= దేవతల సమూహంతో; (త్రిదశ, జ్యేష్టుండు= దేవతలకు అ(గ్రజుడైనవాడు- బ్రహ్మదేవుడు; తివిరి= 
పూనికతో; మఖంబుల్‌= యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఇది దక్షుడు యజ్ఞం చేసిన స్థలం. ఇది భూలోకంలో సరస్వతి అనేపేరు కల గొప్పనది. ఈ సరస్వతీ 
నదీతీరాన వేల్పులలో మొదటపుట్టిన (బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేశాడు. 


వ. ఇది పంచయోజన ప్రమాణంబైన ప్రజాపతియజ్ఞవేది; ఇందు దేహత్యాగంబు సేసి మర్యు లమర్త్హ్యత్వంబుం 
బొందుదురు; తొల్లి సరస్వతి నిషధదేశంబున భూమి సొచ్చి యిచ్చమసోద్దేదంబునందు. గానంబడియె; నిది 
సింధుతీర్థం; బిందు లోపాముద్ర నగస్త్యుండు ప్రతిగ్రహించె. 225 


ప్రతిపదార్థం: ఇది= ఈచోటు; పంచ, యోజన, ప్రమాణంబు+ఐన= అయిదు ఆమడల నిడివి కల; ప్రజాపతి, యజ్ఞ వేది= 
(బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన అరుగు; ఇందు= ఇక్కడ; దేహ, త్యాగంబు+చేసి= శరీరాన్ని విడిచి; మర్వ్యులు= మానవులు- 
మరణశీలురైనవారు; న+మర్హత్వంబున్‌= చావులేని దైవభావాన్ని; పొందుదురు= సంపాదిస్తారు; తొల్లి= పూర్వకాలాన; సరస్వతి= 
సరస్వతీనది; నిషధ, దేశంబున= నిషధదేశంలో; భూమి+చొచ్చి= భూమిలోకి చొరబడి; ఈ+చమసోద్చేదంబునందున్‌= ఈ 
చమసోద్భేదం అనే తీరంలో; కానంబడియె= కనిపించింది; ఇది= ఈ స్థలం; సింధు, తీర్థంబు= సింధుతీర్ణం అనేపేరు 
కలిగింది; ఇందు= ఇక్కడ; అగస్తుండు= అగస్త్య మహాముని; లోపాముద్రన్‌= లోపాముద్ర అనే తన ధర్మపల్నిని; (ప్రతి గ్రహించెన్‌= 
పాణిగ్రహణం చేశాడు. 


తాత్పర్యం: ఇది అయిదు ఆమడల మేర నిడివి కలిగిన వేదిక. దీనిపై పూర్వం (బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని చేశాడు. 
ఇక్కడ శరీరాన్ని విడిచిన మనుష్యులు దేవతాభావాన్ని పొందగలరు. పూర్వకాలాన సరస్వతీనది నిషధదేశంలో 
భూమిలోపలికి అంతర్జానమై మళ్ళీ ఈ 'చమసోద్భేదం' అనేతీర్ణంలో బయటపడింది. ఇది సింధుతీర్ణం. ఇక్కడే 
అగస్త్యమహర్షి లోపాము[ద్రను తన ధర్మపత్నిగా స్వీకరించాడు. 


విశేషం: 'చమసం'” - అంటే మోదుగువంటి కర్రతో చతురస్రాకారంగా చేయబడిన యజ్ఞపు ఉపకరణం. (బ్రహ్మదేవుడు యజ్ఞం 
చేసిన చోటగల విశాలమైన అటువంటి యజ్ఞపా(త్రను భేదించుకొని సరస్వతీ నది వెలువడింది. అందువలన అచ్చటి 
పుణ్యతీర్థానికి 'చమసోద్భేద' మనే పేరు ఏర్పడింది. 


తే. ఇదియు విష్ణుపదంబు; దా నిది విపాశ; । యిదియు. గాశ్మీరమండలం; బిది వితస్త; 
మిదియు మానసద్వార; మిం దిందువంశ! | పరశురాముండు మును హంసపథము. జేసె. 226 


ప్రతిపదార్థం: ఇదియు= ఈచోటు; విష్ణుపదంబు= విష్ణుపదం అనే పుణ్యతీర్ణం; తాన్‌+ఇది, విపాశ= తాను ఇది విపాశ అనే 
పుణ్య నది; ఇదియున్‌= ఈక్షేత్రం; కాశ్మీర, మండలంబు= కాశ్మీరదేశం; ఇది=ఇది; వితస్తము= వితస్తం అనే పవిత్ర నది; 
ఇదియు= ఇదియున్నూ; మానస, ద్వారము= మానస సరస్సు యొక్క ద్వారం; ఇందు= ఇక్కడ; ఇందువంశ!= చంద్రవంశానికి 
చెందినవాడా, ఓధర్మరాజా!; పరశురాముండు= పరశురాముడు; మును= తొల్లి; హంసపథమున్‌= హంసపథం అనే క్షేత్రాన్ని; 
చేసెన్‌= నిర్మించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 447 


తాత్పర్యం: చం(ద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజా! ఈ పుణ్యతీర్థానికి విష్ణుపదం అని పేరు. ఈ పుణ్యనదికి 
విపాశ అని పేరు. ఇది కాశ్మీర మండలం. ఈ నదికి వితస్తం అని పేరు. ఈక్షేత్రానికి మానసద్వారం అనిపేరు. 
దీనిని పూర్వం పరశురాముడు హంసపథంగా నిర్మించాడు. 


విశేషం: ప్రతిపుణ్యక్షేత్రానికి, తీర్జానికి ఏదోఒక విశిష్టత చెప్పబడింది. వాటిలో ఒకటి విష్ణుపదం. భారతంలో అభివర్లితాలైన 

పుణ్యక్షేత్రాలను; తీర్జాలను అన్నిటినీ నేడు గుర్తించటం కష్టం. ఆరణ్యపర్వంలోని రెండో ఆశ్వాసంలో కొన్ని పుణ్యక్షేత్రాల, 

తీర్జాల వర్షన ఉన్నది. మూడో ఆశ్వాసంలోకూడా అటువంటి వర్లన ఉన్నది. అక్కడక్కడా పునరుక్తి లేకపోలేదు. రెండో 
యఖ (ac) లా యూ 

ఆశ్యాసంలో నారదమహర్షి ధర్మరాజుకు చెప్పిన పుణ్యక్షేత్రాల, తీర్చాల అభివర్లన ఉన్నది. మూడో ఆశ్వాసంలో ధర్మరాజాదులు 

దర్శించిన పుణ్యక్షేత్రాల, తీర్చాలవర్షనం ఉన్నది. విష్ణుపదం అంటే బహుశా విముక్తి కల్పించే తీర్థంగా ఏర్పడిఉంటుంది. 

మానససరోవరం యొక్క ద్యారం మానసద్వారం. ఇక్కడి కొండలోనే పరశు రాముడు ఈ ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ 


ఆశ్రమం పేరు 'హంసపథంి. 
శిబి యను రాజర్షిచరిత్రంబు రోమశు(డు ధర్మరాజునకు జెప్పుట (సం. 3-130-15) 


వ. ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేతం బూజితుండై యుమాసహితుం డీశ్వరుండు వారికిం 
బ్రత్యక్షంబగుటయు నరుంధతీ సహితుండై వసిష్టుం డిందుల వసియించె; నిది భృగుతుంగం బను పర్వతం; 
బిందు నుశీనరపతి శిబియను వాండు దొల్లి యజ్ఞంబు సేయుచున్న నింద్రాగ్నులు వాని మహాగుణంబు 
లెటుంగవే(డి యింద్రుండు శ్యేనం బైన, నగ్ని కపోతంబై శ్యనభయంబునం బఅతెంచి శిబిమటువు సొచ్చిన 
దాని నెగిచికొని వచ్చి శ్యేనంబు శిబి కిట్లనియె. 227 


ప్రతిపదార్థం: ఈ+కొలనన్‌= మానసమనే ఈసరస్సులో; చైత్ర, మాసంబునందు= చైత్రమాసంలో; మహామునులచేతన్‌= 
గొప్పబుషులచేత; పూజితుండు+ఐ= ఆరాధించబడ్డవాడై; ఉమాసహితుండు+-ఈశ్వరుండు= పార్వతీదేవితో కూడిన పరమశివుడు; 
వారికిన్‌= ఈ బుషులకు; ప్రత్యక్షంబు+అగుటయున్‌= కన్పించటమున్నూ; అరుంధతీ, సహితుండు+ఐ= తన ధర్మపత్ని 
అయిన అరుంధతితోపాటు; వసిష్టుండు= వసిష్థమహర్షి; ఇందుల= ఇక్కడ; వసియించెన్‌= నివసించాడు; ఇది= ఈక్షేత్రం; 
భృగుతుంగంబు+అను పర్వతంబు= భృగుతుంగ మనే పేరు కల కొండ; ఇందున్‌= ఇక్కడ; ఉశీనరపతి= ఉశీనర 
దేశమునకు రాజు అయిన; శిబి+అనువా(డు= శిబి అనేవాడు; తొల్లి= పూర్వకాలాన; యజ్ఞంబు+చేయుచున్నన్‌= యజ్ఞం 
చేస్తుండగా; ఇంద్ర+అగ్నులు= ఇంద్రుడు, అగ్నియున్నూ; వాని= అతడియొక్క; మహాగుణంబులు= గొప్పలక్షణాలు; ఎణుంగ, 
వేండి= తెలిసికొనటానికి సంకల్పించిన వారై; ఇంద్రుండు= ఇంద్రుడు; శ్యేనంబు+ఐన= డేగ కాగా; అగ్ని= అగ్నిహోత్రుడు; 
కపోతంబు+ఐ= పావురంగా మారి; శ్యేన, భయంబునన్‌= డేగవలని భీతిచేత; పజతెంచి= పారిపోయి వచ్చి; శిబి= శిబియొక్క; 
మణువు+చొచ్చినన్‌= శరణును ఆశ్రయించగా; దానిన్‌= ఆపావురాన్ని; ఎగిచికొని, వచ్చి= వెంబడించి వచ్చి; శ్యేనంబు= డేగ; 
శిబికి= శిబితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: ఈ మానస సరోవరమందు చైత్రమాసంలో మహర్షులచేత ఆరాధించబడి, పార్వతీదేవితో కూడి 
పరమేశ్వరుడు వారికి దర్శనాన్ని అనుగ్రహించాడు. అందువలన ఇక్కడ అరుంధతీదేవితోపాటు వసిషస్టమహర్షి 
నివసించాడు. ఇది భృగుతుంగ పర్వత శిఖరం. ఇక్కడ ఉశీనరపతి శిబిచక్రవర్తి పూర్వకాలంలో యజ్ఞం చేశాడు. 
అప్పుడు ఆ మహానుభావుడి గుణగణాలు పరీక్షించతలచారు ఇం(ద్రాగ్నులు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. అన్ని 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


పావురంగా మారాడు.డేగవలని భీతితో పావురం పరుగెత్తుకొనివచ్చి శిబిచక్రవర్తిని శరణు వేడింది. డేగ పావురాన్ని 
వెంటాడుతూ వచ్చి శిబితో ఇట్లా పలికింది. 
ఆ. నిన్ను సత్యధర్మనిర్మలు(గా విందు; । నట్టి నీకు బాడియయ్య యిప్పు 

డతిబుభుక్షితుండనై యున్న నాకు నా । హారవిఘ్న మిట్టు లాచరింప? 228 


ప్రతిపదార్థం: నిన్ను= ఓ శిబిచక్రవర్తీ నిన్ను; సత్య, ధర్మ, నిర్మలున్‌+కాన్‌= సత్యాన్ని, ధర్మాన్ని అనుష్టించడం వలన కళంకం 
లేనటువంటి వాడినిగా; విందున్‌= వింటుంటాను; అట్టి, నీకున్‌= అటువంటి కీర్తికల నీకు; ఇప్పుడు= ఇప్పుడు; అతి 
బుభుక్షితుండను+ఐ+ఉన్న= మిక్కిలి ఆకలితో అల్లాడుతున్న; నాకున్‌= నాకు; ఆహార, విఘ్నము= తిండికి ఆటంకం; 
ఇట్టులు= ఈ విధంగా; ఆచరింప= ఆచరించటం, (వర్తిల్ల చేయటం); పాడి+అయ్య?= న్యాయమా? 


తాత్సర్యం: 'అయ్యా! శిబిచ[క్రవర్తీ! నీవు సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించటం చేత నిష్కళంకమైన వాడివని వినిఉన్నాను. 
ఇప్పుడు నేను మిక్కిలి ఆకలితో ఉండగా నాకు ఆహారవిఘ్నం చేయటం నీకు న్యాయమా? 


వ. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ణిల్లు; నిది నాకు భక్ష్యంబు గానినాండు బుభుక్షావేదనం జేసి 
ప్రాణ వియోగం బగు; నట్లయిన నా పుత్తులు భార్యయు జీవింపనేర; రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవులకు 
~~ గగ క్‌! ఆ 
హింస సేయుట ధర్మవిరోధంబు. 229 


ప్రతిపదార్థం: సర్వభూతంబులున్‌= అన్ని ప్రాణులున్నూ; ఆహారంబునన్‌= తిండివలన; జీవించి= (బ్రతికి; వర్టిల్లున్‌= 
వృద్దిచెందుతాయి; ఇది= ఈ పావురం; నాకున్‌= నాకు; భక్ష్యంబు+కానినాండు= ఆహారం కాకపోయినట్టెతే; బుభుక్షా, 
వేదనన్‌+చేసి= ఆకలిబాధచేత; (ప్రాణ, వియోగంబు+అగున్‌= ప్రాణాలు పోగలవు; అట్టు+అయిన= ఆవిధంగా జరిగితే; నా, 
పుత్రులు= నా బిడ్డలు; భార్యయు= భార్యయున్నూ; జీవింపనేరరు= జీవించలేరు; ఒక్క, కపోతంబు= ఒక పావురాన్ని; రక్షించి= 
కాపాడి; పెక్కు, జీవులకున్‌= అనేక ప్రాణులను; హింస+చేయుట= హింసించటం, (బాధ కలిగించటం); ధర్మవిరోధంబు= 
ధర్మానికి వ్యతిరేకం. 


తాత్సర్యం: సకలప్రాణులు ఆహారం మూలంగానే (బ్రతికి పెంపొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం 
కానినాడు నాప్రాణాలు నిలువవు. అట్లా జరిగితే నా సంతానం, నాభార్య (బ్రతుకలేరు. ఒక్క పావురాన్ని నీవు కాపాడి 
ఇన్ని (ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకం కదా! 


క. ధర్మజ్ఞా లైన పురుషులు । ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్‌ 

ధర్మముగా మది దలంపరు; । ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌. 230 
ప్రతిపదార్థం: ధర్మజ్ఞులు+ఐన పురుషులు= ధర్మాన్ని తెలిసినటువంటివారు; ధర్మువునకు= ధర్మానికి; బాధ+చేయు= 
ఉపహతి కల్పించే- అంటే హాని కలిగించే; ధర్మువును+ఐనన్‌= ధర్మాన్నిసైతం; ధర్మముగా= ధర్మమైనదిగా; మదిన్‌= 
మనస్సులో; తల(పరు= ఎంచరు; ధర్మువు= ధర్మం అనేది; సర్వంబునకు= సమస్తమైన వాటికీ; హితంబుగ= మేలు 
చేకూర్చేదిగా; వలయున్‌= ఉండాలి. 


తాత్సర్యం: ధర్మస్వరూపాన్ని ఎరిగిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించే ధర్మాన్నైనా, ధర్మంగా మనస్సులో 
భావించరు. అచ్చమైన ధర్మం, జగత్తు కంతటికీ మేలు చేకూర్చాలి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 449 


విశేషం: మహాభారతం పంచమవేదం. మహాభారతంలో చాలాచోట్ల ధర్మంపై చర్చలు కొనసాగాయి. ధర్మస్వరూప నిరూపణకు, 
ధర్మసూక్ష్మ వివరణకు మహాభారతంలో పేర్కొనదగినవి, ముఖ్యమైనవి రెండు ఉపాఖ్యానాలు ఉన్నాయి. (1) ధర్మవ్యాధోపాఖ్యానం 
(2) శిబి గాథ. “అహింసా పరమో ధర్మః అన్న అహింసా నిర్వచనంలో ధర్మసూక్ష్మాన్ని అరయవలసి ఉన్నది. బౌద్ధమతానికి 
“అహింసా పరమో ధర్మః అన్నది జీవనాడి. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి “పరోపకారార్థ మిదం శరీరమ్‌” అన్న 
వాక్యానికి జీవదుదాహరణాలు బౌద్దవాజ్మయం (ప్రపంచించిన బోధిసత్వులు, శిబి, జీమూత వాహనుడు మొదలైన మహనీయులు. 
ఈ పద్యం ధర్మసూక్ష్మానికి జీవనాడి విశృశ్రేయం అని (ప్రతిపాదిస్తున్నది. ఏది ధర్మం? రెండు ధర్మాలు విప్రతిపన్నాలైనవి 
ఉన్నట్లైతే పరమధర్మ మేది? ఇక్కడ డేగ ఈ(ప్రళ్ననే శిబికి వేసింది. పావురాన్ని కాపాడటం ధర్మంగా నీవు భావిస్తే నా ఆహారం 
మాట ఏమవుతుంది? అని శిబిని డేగ సూటిగా అడిగింది. 'ఒక ధర్మానికి హాని కలిగించే మరొక ధర్మం విశ్శజనీనం కాలేదు. 
అది ఆభాస ధర్మమే కాని పరమధర్మం కాదు' అని ఈపద్యంలో డేగ (ప్రతిపాదించింది. అంతేకాక - ఈ పద్యంతోపాటు 
తరువాతి గద్యాన్నికూడ అనుసంధించాల్సిఉంది ఈ ధర్మసూక్ష్మచర్చలో. 


వ. _ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు; 'శ్యనాః కపోతాన్‌ ఖాదయన్ని యను వేదవచనంబు 
గలదు గావున దీని నాకు నాహారంబుగా ని' మృనిన దానికి శిబి యిట్లనియె. 231 


ప్రతిపదార్థం: ఈ+కపోతంబు= ఈ పావురం; నాకున్‌= నాకు; వేద, విహితంబు+ఐన+ఆహారంబు= వేదాలచేత నిర్దేశించబడిన 
ఆహారం; శ్యేనాః= డేగలు; కపోతాన్‌= పావురాలను; ఖాదయన్తి= తింటాయి; అను= అనే; వేద వచనంబు= వేదవాక్యం; 
కలదు= ఉన్నది; కావున= కాబట్టి; దీని= ఈ పావురాన్ని; నాకున్‌= నాకు; ఆహారంబుగాన్‌= ఆహారంగా; ఇమ్ము= ఇవ్వవలసింది; 
అనిన= అని చెప్పగా; దానికి= ఆ డేగకు; శిబి= శిబి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్పర్యం: ఈపావురం నాకు వేదాలచేత విధించబడిన ఆహారం. డేగలు పావురాలను భక్షిస్తాయి- అనే వేదవాక్యం 
ఉన్నదికదా! కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా నీవు వదలాలి'- అని డేగ పలుకగా దానికి శిబి ఈవిధంగా 
బదులు పలికాడు. 


విశేషం: డేగలకు పావురాలు (ప్రకృతిసిద్దాలైన ఆహారంకదా. ఇక 'అహింసా పరమో ధర్మః అన్నది ఎట్లా చెల్లుతుంది? 
ఇంద్రుడు, అగ్ని గొప్ప పరీక్షనే తెచ్చిపెట్టారు. పంచమవేదం ఈ పరీక్షకు ఎటువంటి పరిష్కారం చూపించింది? 
తే, 'ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను । నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధము౯ డయిన 

విడువ డనినను నే నెట్లు విడుతు దీని? । నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ. 232 


ప్రతిపదార్థం: ప్రాణభయమున= ప్రాణాలవలని (ప్రాణాలు పోతాయి) అనే భయంచేత; వచ్చి= వచ్చి; ఈ+పక్షి= ఈపులుగు; 
నన్నున్‌= నన్ను; ఆశయించెన్‌= రక్షించే ఆధారంగా గైకొన్నది; ఆ(్రితున్‌= తన రక్షణను వేడి ఉన్నవాడిని; ఎట్టి+ 
అధము(డు+అయినన్‌= ఎంతటి నీచుడయినా; విడువడు= విడువడు; అనినను= అన్నాకూడ, అన్ననూ, ఏను= నేను; ఎట్టు= 
ఎట్టా ఏవిధంగా; దీనిన్‌= ఈపక్షిని; విడుతు= విడవగలను; ఆశ్రిత, త్యాగము= ఆ(్రయించినవారిని విడిచిపెట్టటం; ఇది= 
ఇది; ధర్మువు+అగునె?= ధర్మం కాగలదా? చెపుము+అ= చెప్పవలసింది. 


తాత్పర్యం: “ఈపావురం ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది. ఆశ్రయించినవారిని ఎటువంటి నీచుడైనా 
విడువలేడు కదా! ఇక నేను ఎట్టా నన్ను ఆశ్రయించిన పావురాన్ని విడిచిపెట్టగలను? ఆశ్రితులను విడవటం ధర్మం 
కాగలదా? నీవే చెప్పుము. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నీవు పక్షివయ్యును ధర్మ మెజింగినట్లు పలికితి; శరణాగత పరిత్యాగంబుకంటె మిక్కిలి యధర్మం బొం దెద్ది? 
నీయా(కలి దీననకాని యొంట నుపశమింపదే? నీయత్నం బాహారార్థంబేని యిప్పు డివ్వనంబున మృగ 
మహిషవరాహఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగా బెట్టెద; నిక్కపోతంబువలని యాగ్రహం బుడుగుము; 
దీని నే నెట్లును విడువ ననిన శ్యేనం బిట్లనియె. 233 


ప్రతిపదార్థం: నీవు=నీవు (ఓ డేగా); పక్షివి+అయ్యును= పక్షివి అయినప్పటికిన్నీ; ధర్మము+ఎజింగినట్టు= ధర్మం తెలిసినట్టుగా; 
పలికితి(వి)= మాట్లాడావు; శరణ+ఆగత, పరిత్యాగంబుకంటె= శరణానికై - అంటే కాపాడుమని అర్థిస్తూ - వచ్చినవారిని 
విడనాడటం కంటె; మిక్కిలి+అధర్మంబు= అధికమైన అధర్మం; ఒండు+ఎద్ది= వేరొకటి= ఏది ఉన్నది?; నీ+ఆయకలి= నీ 
బుభుక్ష; దీననకాని= ఈ పావురాన్ని భక్షించటంవలనకాని; ఒంటన్‌= వేరొక మార్గాన; ఉపశమింపదే?= ఉడుగదా?; నీ 
యత్నంబు= నీపూనిక; ఆహార+అర్థంబు+ఏని= తిండికోసమే అయినట్టైతే; ఇప్పుడు= ఇపుడు; ఈ+వనంబునన్‌= ఈ 
వనంలో; మృగ, మహిష, వరాహ, ఖగ, మాంసంబులు= లేళ్ళయొక్క, దున్నలయొక్క, పందులయొక్క మాంసాలు; దీనికంటె= 
ఈ పావురంకంటె; మిక్కిలిగాన్‌= అధికంగా; పెట్టెదన్‌= సమకూరుస్తాను; ఈ+కపోతంబు వలని+ఆ(గ్రహంబు= ఈ 
పావురంమీద నీకు గల కోపాన్ని; ఉడుగుము= మానుకొమ్ము; దీనిన్‌= ఈ పావురాన్ని; ఏను+ఎట్టును, విడువను= నేను 
ఏరీతిగానైనా విడువలేను; అనినన్‌= అని చెప్పగా; శ్యేనంబు= డేగ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: నీవు పక్షివి అయినాకూడా ధర్మం తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని 
విడువటం కన్నా అధికమైన అధర్మం ఉన్నదా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటేకాని తీరదా? నీ ప్రయత్నం కేవలం 
నీ పొట్టపోసుకొని ఆకలి తీర్చుకొనటానికే అయితే ఇప్పుడు ఈ అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, 
పందులు, పక్షులు, వీటి మాంసాలను ఈ పక్షికంటె అధికంగా నీకు సమకూర్చగలను. ఈ పావురంమీద ఆగ్రహాన్ని 
విడిచిపెట్టుము. నేను ఎట్లా అయినా కూడా, ఈ పక్షిని విడవను సుమా!- అని శిబి పలుకగా, డేగ అతడితో ఇట్టా 
బదులు పలికింది. 


ఆ. నాకు విహితభక్షణం బిది; యిష్పక్షి(। బూని కావ నీకు బుద్దియేని 

యవనినాథ! దీనియంత నీ మాంసంబు । దూంచి నాకు బెట్టు తొలంగ కిపుడ.” 234 
ప్రతిపదార్థం: ఇది, నాకు, విహిత, భక్షణంబు= ఈ పక్షి నాకు ప్రకృతిచేత నిర్లీతమైన ఆహారం; ఈ+పక్షిన్‌= ఈ పిట్టను; 
పూని కడగి; కావ= రక్షించాలని; నీకు, బుద్ది+ఏని= నీకు ఆలోచన కలిగి నట్టెతే; అవనినాథ!= పుడమికి భర్తవైన ఓరాజా!; 


దీని+అంత= దీనితో సరితూగే; నీ మాంసంబు= నీ శరీరంలోని మాంసం; తూంచి= సరితూచి; నాకున్‌= నాకు; తొలంగక= 
మానక; ఇపుడు+అ= ఇప్పుడే; పెట్టు= సమకూర్చుము. 


తాత్పర్యం: 'ఓ మహారాజా! ఈ పావురం నాకు (ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. ఈ పక్షిని రక్షించాలనే 
అభిప్రాయం నీకు కలిగినట్లెతే దీని బరువుతో సరిసమానమైన తూకం కల నీ శరీరమాంసం ఇపుడు వెనుదీయక 
నాకు ఇమ్ము. 


చ. అనిన 'ననుగ్రహించితి మహావిహగోత్తమ!? యంచు సంతసం 
బున శిబి తత్‌క్షణంబ యసిపుత్రిక నాత్మశరీరకర్తనం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 451 


బనఘుండు సేసిచేసి తన యంగమునం గల మాంసమెల్లం బె 

ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్‌. 235 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అను(గ్రహించితి= దయచూపినావు; మహత్‌+విహగ+ఉత్తమ!= గొప్పపక్షులలో ్రేస్టమైనదానా! 
ఓ డేగా! అంచు= అని అంటూ; అనఘు(డు= పాప రహితుడు; శిబి= శిబి చక్రవర్తి; సంతసంబున= సంతోషంతో; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; అసి పుత్రికన్‌= చిరుకత్తితో; ఆత్మ, శరీర, కర్తనంబు, చేసి, చేసి= తన శరీరాన్ని కోసి కోసి; 
తన+అంగమునన్‌= తన దేహంలో; కల= ఉన్న; మాంసము+ఎల్లన్‌= మాంసమంతటినీ; పెట్టినను= సమర్పించిననూ; 
ఆ+తులన్‌= ఆ (త్రాసులో; కపోత భాగము+అ= పావురం ఉన్న పక్షమే; కడిందిగ= మిక్కిలిగా; డిందుచున్‌+ఉండెన్‌= 
దిగిపోతూ ఉన్నది. 


తాత్సర్యం: అని డేగ పలుకగా సంతోషించి శిబిచక్రవర్తి “పక్షులలో కెల్ల నీవు ఉత్తమపక్షివి. నీవు నా పై దయచూపావు” 
అని చెప్పి తత్‌క్షణమే చిరుకత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తరాజుతో తూకం వేయసాగాడు. కాని, అతడి 
దేహంలోని మాంసం అంతా సమర్పించినాకూడా, ఆ తులాభారంలో పావురం ఉన్నభాగమే (క్రిందికి దిగుతున్నది. 


క. దానికి నచ్చెరువడి ధర । జీనాథు(డు తనువునందు నెత్తురు దొరు(గం 
దాన తుల యెక్కె; నంతన్‌ । వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్‌. 236 


ప్రతిపదార్థం: దానికిన్‌= తనశరీరంలోని మాంసాన్ని ఎంత కోసివేసినా ఆపావురం బరువుతో సరితూగకపోవటానికి; ధరణీ 
నాథుండు= భూభర్త అయిన శిబి; అచ్చెరువు+పడి= ఆశ్చర్యపడి; తనువునందు= దేహమందు; నెత్తురు+తొరుంగన్‌= రక్తం 
కారగా; తాను+అ= తానే; తుల+ఎక్కెన్‌= (త్రాసులోకి ఎక్కాడు; అంతన్‌= అంతట; వాసవ, దహనుల్‌= ఇం[ద్రుడున్నూ, 
అన్నియున్నూ; వాని, గుణ+ఉన్నతికి= ఆ శిబిచక్రవర్తి గొప్పగుణాలకు; మెచ్చి; 


తాత్సర్యం: తన శరీరంలోని మాంసం ఎంతకోసి తులలో వేసినప్పటికీ, ఆ పావురంబరువుకు సరితూగక పోవటంచేత 
ఆశ్చర్యపడి శిబిచక్రవర్తి తానే తక్కెడలో ఎక్కాడు. అతడి ఆత్మార్పణపూర్వకమైన త్యాగానికి, గొప్పగుణానికి 
ఇంద్రుడు, అగ్నిహోత్రుడు అభినందించి. 


వ. శ్వేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబుల( జూపి 'నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు 
గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడు' మని శిబికి వరం బిచ్చి 
యింద్రాగ్నులు చని; రిది యమ్మహాపురుషు పుణ్యస్థానంబు; మటియు ననవరత ఫలవృక్షంబులు గల యిది 
యౌద్దాలకియైన శ్వేతకేతు తపోవనం; బిందు సరస్వతి మనుష్య స్త్రీరూపధారిణియై శ్వేతకేతుని సేవించె; 
మాతుల భాగినేయులైన యష్టావక్రశ్వేతకేతు లిందు యుగ్రతపంబుడేసి' రనిన 'నం దష్టావక్రు మాహాత్మ్యంబు 
విన వలతు' నని యడిగిన, యుధిష్టిరునకు రోమశుం డిట్లనియె(; “దొల్లి యేకపాదుం డనుమునివరుండు 
తనవిద్యావిభవంబున సుజాత యను దాని వివాహంబై వనంబున ఘోరతపంబు చేయుచు ననవరతంబును 
శిష్యుల వేదంబులు చదివించుచున్న బెద్దకాలంబునకు సుజాత గర్జిణియైనం దద్గర్థంబున నున్న యర్ధకుం 
డొక్కనాండు తండ్రి కిట్లనియె. 237 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శ్యేన, కపోత, రూపంబులు= డేగ, పావురాలయొక్క ఆకారాలు; విడిచి= వదలి; నిజ, రూపంబులన్‌+చూపి= 
తమ అసలు ఆకారాలను (ప్రదర్శించి; నీ ధైర్య, శౌర్య+ఆదిగుణంబులు= నీయొక్క తెగువ, పరాక్రమం మొదలైన 
గొప్పలక్షణాలు; అనన్య సాధారణంబులు= ఇతరులలో ఉన్నట్టివి కావు; కావునన్‌= కాబట్టి; నీ, కీర్తి= నీకీర్తి శబ్ద, (బ్రహ్మంబు, 
కల+అంతకాలంబును= శబ్ద(బ్రహ్మం ఉండేటంతకాలమున్నూ; వర్తిల్లుచున్‌+ఉండెడు+అని= వ్యాపించి ఉంటుంది అని; 
వరంబు+ఇచ్చి= వరాన్ని అనుగ్రహించి; ఇం(ద్ర+అగ్నులు= ఇం(ద్రుడున్నూ, అగ్నియున్నూ; చనిరి= వెళ్ళారు; ఇది= ఈ స్థలం; 
ఆ+మహాపురుషు= ఆ మహానుభావుడియొక్క; పుణ్య, స్థానంబు= పుణ్యక్షేత్రం; మతియు= ఇంకనూ; అనవరత, ఫల, 
వృక్షంబులు కల= ఎల్లప్పుడు కాస్తున్న పండ్లు చెట్లున్న; ఇది= ఈ స్థలం; బొద్దాలకి+ఐన= ఉద్దాలక సుతుడైన; శ్వేతకేతు, 
తపస్‌+వనంబు= శ్వేతకేతుడు తపస్సు చేసిన వనం; ఇందు= ఇక్కడ; సరస్వతి= సరస్వతి; మనుష్య, స్తీ రూపధారిణి+ఐ= 
మానవస్తీ రూపం ధరించి; శ్వేతకేతుని, సేవించె= శ్వేతకేతు మహర్షికి పరిచర్య చేసింది; మాతుల భాగినేయులు+ఐన= 
మేనమామ చెల్లెలి కొడుకులు అయిన, (మేనమామ, మేనల్టుండ్రయిన); అష్టావక్ర శ్వేతకేతులు= అష్టావ(క్రుడున్నూ, 
శ్వేతకేతుడున్నూ; ఇందు+అ= ఇక్కడే; ఉగ్ర, తపంబున్‌+చేసిరి= ఘోరమైన తపస్సును చేశారు; అనినన్‌= అని చెప్పగా; 
అందు= అందులో; అష్ట్రావక్రు మాహాత్యంబు= అపష్టావక్రుడి మహిమను; విన వలతున్‌= ఆలకించ గోరుతున్నాను; అని= 
అంటూ; అడిగిన= కోరగా; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు; తొల్లి= పూర్వకాలాన; ఏకపాదుండు= ఏకపాదుడు అనే పేరు కలిగిన; మునివరుండు= బుషిశ్రేష్టుడు; తన, విద్యా, 
విభవంబున= తన చదువుయొక్క గొప్పతనంచేత; సుజాత+అనుదాని= సుజాత అనేపేరు కల వధువును; వివాహంబు+ఐ= 
పెళ్ళాడి; వనంబున= అడవిలో; ఘోర, తపంబు చేయుచున్‌= కఠోరమైన తపస్సుచేస్తూ; అనవరతంబును= ఎల్లప్పుడున్నూ; 
శిష్యులన్‌= తనదగ్గర చదువుకొనే విద్యార్థులచేత; వేదంబులు, చదివించుచున్నన్‌= వేదాలను వల్లెవేయిస్తుండగా; పెద్దకాలంబునకున్‌= 
చాలాకాలానికి; సుజాత= సుజాత; గర్భిణి+ఐనన్‌= కడుపుతో ఉండగా; తద్‌+గర్భంబునన్‌= ఆమె కడుపులో; ఉన్న= 
ఉన్నటువంటి; అర్భకుండు= శిశువు; ఒక్కనాండు= ఒక్కరోజు; తండ్రికి= తండ్రికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: డేగ, పావురం తమరూపాలు వదలివేశాయి. అప్పుడు ఇంద్రుడు అగ్నిహోత్రుడు నిజరూపాలతో 
ప్రత్యక్షమై శిబిచక్రవర్తితో 'మహానుభావా! నీత్యాగం, ధైర్యం, శౌర్యం మొదలైన గుణాలు మరి ఎవ్వరిలో కనిపించవు. 
నీక్తీర్తి మానవులు శబ్దబ్రహ్మాన్ని ఉపాసిస్తుండేంతవరకు విలసిల్హుతుంటుంది' అని అతడిని అభినందించి, వరమిచ్చి 
అతడిని వీడుకొలిపి వెళ్ళిపోయారు. ఇది ఆ మహాపురుషుడి క్షేత్రం. ఎప్పుడూ పండ్లతో శోభిల్లే ఈతోట ఉద్దాలకుడి 
కుమారుడైన శ్వేతకేతు తపోవనం. ఇక్కడ సరస్వతి మానవస్వరూపం ధరించి శ్వేతకేతుడికి సేవచేసింది. శ్వేతకేతుడున్నూ 
అష్టావక్రుడున్నూ మేనమామ, మేనల్లుళ్ళు. వారిరువురు ఇక్కడ ఉ(గ్రతపస్సు చేశారు.- అని రోమశుడు చెప్పగా 
ధర్మరాజు 'అష్ట్రావక్రుడి మాహాత్మ్యం వినగోరుతున్నా'నన్నాడు. అందుకు రోమశుడు ఇట్లా వివరించాడు: “ఏకపాదు 
డనే మునివరుడు మహావిద్యాంసుడు. అతడు సుజాత అనే ఆమెను పెళ్ళాడాడు. శిష్యులచేత నిరంతరం వేదాధ్యయనం, 
విద్యాభ్యాసం చేయిస్తూ ఉండగా భార్య అయిన సుజాత గర్భవతి అయింది. ఒకనాడు గర్భంలో ఉన్న శిశువు 
తండ్రితో ఇట్టా అన్నాడు. 


విశేషం: శిబి చక్రవర్తి కీర్తి శబ్దబ్రహ్మం ఉండేంతకాలం విస్తరిస్తుందని ఇం(ద్రాగ్నుల ప్రవచనం. శబ్దం అక్షర సమామ్నాయంగా 
రూపొంది, సారస్వత (ప్రతిపత్తిని ఆర్జించి, చిరకాలం మనగలగటం అందరికీ తెలిసిన విషయమే. శబ్దము = అక్షరము = 
నశించనిది. అంతేకాక, శిబిత్యాగం లోకోత్తరమైనది. శిబి కథ సనాతన వైదిక సారస్వతంలో మాత్రమే గాక, బౌద్ద, జైన 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 453 


గాథలలో కూడ సుప్రసిద్ధమైనది. ఇతివృత్త గౌరవం గల శిబి చక్రవర్తి గాథ శబ్ద బ్రహ్మోపాసకులు- సాహితీవేత్తలు విడువలేనట్టిది. 
ఆ మాటనే ఇం(ద్రాగ్నులు వరంగా ప్రసాదించినట్లు మహాభారతకథనం. 


రోమశుండు ధర్మరాజునకు నష్టావక్రు చరితంబు సెప్పుట (సం. 3-132-8) 


క. “ఎడంబడక యహోరాత్రులు । వడి(గొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్‌ 
గడు నిద్రలేమి నెంతయు । జడమతులై చదువు దప్పం జదువుచు నుండన్‌.' 238 


ప్రతిపదార్థం: శిష్యుల్‌= విద్యార్థులు; కడు, నిద్ర, లేమిన్‌= బొత్తిగా నిద్రలేకపోవటంచేత; ఎంతయున్‌= ఎంతో, చాలా; జడ, 
మతులు+ఐ= మందబుద్దులై; చదువున్‌= విద్యను, తప్పన్‌+చదువుచున్‌+ఉండన్‌= తప్పులుగా చదువుతుండగా; ఎడంబడక= 

(= WE PE ఆజ అడ . re అ nt 
తీరిక లేకుండా నిరంతరం; అహస్‌+రాత్రులు= అహోరాత్రులు-పగళ్ళున్నూ రాత్రులున్నూ; వడిన్‌+కొని= వేగంగా; ఇట్టుూ 
ఈ రీతిగా; చదివింపన్‌, వలయునె= చదువులోనే నిమగ్నులై ఉండేటట్టు చేయటమెందుకు. 


తాత్సర్యం: నీ శిష్యులు పగలనక, రేయనక ఎడతెరపిలేకుండా విద్యాభ్యాసం చేయటంచేత వారు మందబుద్దులవుతూ 
నిద్ర లేకపోవటంచేత వేదపాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఈవిధంగా తప్పులు చదివించటం ఎందుకు?” 


వ. అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు 'నీ వధ్యయనంబునకు వక్రంబుగా( బలికితివి గావున 
నెనిమిదివంకలు గల శరీరంబుతో జన్మింపు” మని కొడుకునకు శాపం బిచ్చిన. 239 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఉపాలంభించి= తెగడుతూ; పలికినన్‌= మాట్టాడగా; అలిగి= ఆగ్రహించి; ఏకపాదుండు= 
ఏకపాదుడు; నీవు; అధ్యయనంబునకు= వేద పఠనమునకు; వ(క్రంబుగాన్‌= వంకరగా; పలికితివి= మాట్లాడావు; కావునన్‌= 
కాబట్టి; ఎనిమిది, వంకలు+కల= ఎనిమిది వంకరలు కల; శరీరంబుతో= దేహంతో; జన్మింపుము= పుట్టుము; అని= అని; 
కొడుకునకు; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఇవ్వగా. 


తాత్సర్యం: అని నిందించిన గర్భస్థశిశువుమీద ఆగ్రహించి తండ్రి అయిన ఏకపాదుడు 'నీవు వేదాధ్యయనాన్ని 
వక్రంగా విమర్శించావు కాబట్టి అమ్రావక్రుడివై పుట్టుము' అని శపించాడు. 


ఆ. అగ్నికల్పు(దై మహాత్ముడు కడుపున । బెరుంగుచుండె; నంత సరసిజాక్షి 

ప్రసవకాల మైనం బతి కొక్కనాం డిట్టు | లనియె బ్రసవభారమునకు వెజచి. 240 
ప్రతిపదార్థం: అన్ని కల్పుండు+ఐ= నిప్పుతో సమానుడై; మహాత్ముడు= మహానుభావుడు; కడుపునన్‌= గర్భంలో; పెరుగు 
చుండెన్‌= వృద్ది చెందుతున్నాడు; అంత= అంతట; సరసిజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలది- సుజాత; ప్రసవ, కాలము+ఐనన్‌= 


పురుడు వచ్చేసమయం సమీపించగానే; (ప్రసవ, భారమునకు= పురిటిబరువుకు; వెజచి= భయపడి; పతికి= భర్తకు; ఒక్క 
నాండు= ఒకరోజు, ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: సుజాత కడుపులో నిప్పుతో సమానుడైన మహానుభావుడు పెరుగుతున్నాడు. అంత, పద్మాలవంటి 
కన్నులుగల ఆ సుజాత ప్రసవసమయం సమీపించటం గమనించి, (ప్రసవభారాన్ని తలచుకొని భయపడి, భర్తతో 
ఒకరోజు ఈవిధంగా అన్నది. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “ధరణి. గడు€ బేదవారును । బురిటికి ఘృత తైల ధాన్యములఈ జెచ్చెర ముం 
దర సంగ్రహింతు; రవి మన | కరయ(గ నతిదుర్లభంబు లర్టము లేమిన్‌. 241 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిపై; కడున్‌= మిక్కిలి; పేదవారును= దరిద్రులు కూడ; పురిటికి= (ప్రసవానికి; ఘృత, తైల, 
ధాన్యములన్‌= నేయి, నూనె, తిండిగింజలను; చెచ్చెర= త్వరగా; ముందర= ముందుగానే; సంగ్రహింతురు= తెచ్చిపెట్టుకొంటారు; 
అవి= అవి, ఆ ఘృతతైల ధాన్యాదులు; అరయంగన్‌= ఆలోచించి చూస్తే; మనకు= మనకు; అర్థము, లేమిన్‌= ధనం 
లేకపోవటంచేత; అతి, దుర్లభములు= సాధించటానికి మిక్కిలి కష్టమైనవి. 


తాత్సర్యం: 'భూమిమీద మిక్కిలి నిరుపేదలు కూడ పురిటిసమయానికి ముందే వేగంగా నేయి, నూనె, తిండిగింజలు 
తెచ్చి పెట్టుకుంటారు. మనం ధనం లేనివారం కాబట్టి మనకు అవి సులభంగా దొరికేవి కావు. 


వ. ఏమి 'సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలన( బాయుదు?' ననిన నేకపాదుండు ధనార్జియయి 
జనకరాజుపాలికిం జని వాని యజ్ఞంబునందు వరుణపుత్తుండైన వందితో వివాదంబు సేసి యోటువడి 
జలమగ్నుండై యున్న నిట సుజాత ప్రసూతియై యష్టావక్రుం గనియె; దత్కాలంబున నుద్దాలకుభార్య 
శ్వేతకేతుం గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దబు సవయస్ములై పెరి(గి పండ్రెండేండ్లొక్కట నుద్దాలకుతో. 
జదివి యధ్యయనశూరులై రందు. 242 


బఎఆఅబదారిం: + ?= లను?; ఎ+ఎధంబునన= గా; పసవ, ౦బు వలనన= పు 
ప్రతిపదార్థం: ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; ఏ+విధంబునన్‌= ఏరీతిగా; ఈ(ప్రసవ, శ్లేశంబు వలనన్‌= ఈ పురిటి 
బాధలు; పాయుదున్‌?= తొలగించుకుంటాను?; అనినన్‌= అని చెప్పగా; ఏకపాదుండు= ఏకపాదుడు; ధన+అర్థి+అయి= 
ధనాన్ని ఆశించినవాడై; జనక, రాజు, పాలికిన్‌+చని= జనకప్రభువు దగ్గరకు వెళ్ళి; వాని, యజ్ఞంబునందు= ఆ జనకుడు 
చేస్తున్న యాగంలో; వరుణ, పుత్రుండు+ఐన= వరుణుడి కొడుకైన; వందితో= వంది అనేవాడితో; వివాదంబు+చేసి= 
చర్చించి; ఓటు+పడి= పరాజయమంది; జల, మగ్నుండు+ఐ= జలంలో మునిగి దాగినవాడ్డై; ఉన్నన్‌= ఉండగా; ఇట= ఇక్కడ; 
సుజాత= సుజాత; (ప్రసూతి+ఐ= పురిటి ఇల్లాలై; అష్టావ(క్రున్‌= అష్టావక్రుడిని; కనియెన్‌= (ప్రసవించింది; తద్‌+కాలంబునన్‌= 
ఆ సమయంలో; ఉద్దాలకు, భార్య= ఉద్దాలకుడి పల్ని; శ్వేతకేతున్‌= శ్వేతకేతుడిని; కనియెన్‌= (ప్రసవించింది; ఇట్టు= ఇట్టా; 
మాతుల భాగినేయులు+ఇరువురు= మేనమామ మేనల్లుండ్లిరివురూ; సవయస్కులు+ఐ= ఒకే వయస్సు కలవారై; పెరి(గి= 
పెరిగి; పం[డ్రెండు+ఏండ్లు= పన్నెండేళ్ల కాలం; ఒక్క(టన్‌= ఒకచోట; కలసిమెలసి; ఉద్దాలకుతోన్‌ చదివి= ఉద్దాలకుడి దగ్గర 
లా (30) యలు యలు tas 
దీక్షతో విద్యలను అభ్యసించి; అధ్యయనశూరులు+ఐరి= చదువులో శౌర్యం కలవారు అయినారు; అందు= అందులో. 


తాత్సర్యం: ఏం చేయగలను? ఏవిధంగా ఈ ప్రసవబాధనుండి విముక్తి పొందగలను? - అని సుజాత పలుకగా 
ఏకపాదుడు ధనసంపాదనకొరకై జనకమహారాజు ఆస్టానానికి వెళ్ళాడు. అక్కడ వరుణకుమారుడైన వందితో వాదించి, 
పరాజయాన్ని పొంది, నీటిలో మునిగియుండగా, ఇక్కడ సుజాత (ప్రసవించి అష్టావక్రుడిని కన్నది. అదే సమయాన 
ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని ప్రసవించింది. ఇట్టా మేనమామ. మేనల్లుండ్లిరువురు సమవయస్కులై కలసిమెలసి 
పెరిగి, ఉద్దాలకుడి సన్నిధిలో పన్నెండేళ్ళు దీక్షతో వేద విద్యాభ్యాసం చేసి చదువుల్లో మేటిశూరు లైనారు. అందు. 


తే. తండ్రి యనుచు నుద్దాలకు( దనకు(, గరము । ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు 
ననఘచరితు( దష్టావక్రు. డనుదినంబు । నొం డెటుంగక సుఖలీల నుండు నంత. 243 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 455 


ప్రతిపదార్థం: అనఘచరితు(డు= పాపంలేని శీలం కలవాడు; అష్టావ(క్రుడు= అష్టావక్రుడు; ఉద్దాలకున్‌= ఉద్దాలకుడిని; 
తనకున్‌+తం(డ్రి+అనుచున్‌= తనకు తండ్రి అని తలపోస్తూ; కరము= మిక్కిలి; ప్రీతితో= అభిమానంతో; శ్వేతకేతుని= 
శ్వేతకేతుడిని; భ్రాత= సోదరుడు; అనుచున్‌= అని తలపోస్తూ; అనుదినంబున్‌= నిత్యమూ; ఒండు+ఎయుంగక= ఇతర మేదీ 
తెలియక; సుఖలీలన్‌= సుఖంగా; ఉండునంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: అష్టావక్రుడు తనకు ఉద్దాలకుడే తండ్రి అనీ, శ్వేతకేతుడు సహోదరుడు అనీ భావిస్తూ మరి వేరు 
తలపులు లేకుండా సుఖంగా బ్రతుకుతున్నాడు. అంత. 


వ. ఒక్కనా( డుద్దాలకు కుటు వెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక 'నీ వేల మాయయ్య 

కుటువెక్కి యుండె? దీవు వోయి మీయయ్య కుటు వెక్కు మని చేయిపట్టి యీడ్డిన, నేడ్డుచుం దల్లికడకుం 

జని యష్టావక్రుం డిట్లనియె. 244 
ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకరోజు; ఉద్దాలకు, కుజువు= ఉద్దాలకుడి తొడపై; ఎక్కి+ఉన్న= ఎక్కి కూర్చొనిఉన్న; 
అష్టావ(క్రున్‌+చూచి= అష్టావ(క్రుడిని చూచి; శ్వేతకేతుండు= శ్వేతకేతుడు; సహింపక= ఓర్వక, ఓర్చలేక; నీవు+ఏల= నీవు 
ఎందుకు; మా+అయ్య= మాతండ్రియొక్క; కుణువు= తొడ; ఎక్కి+ఉండెదు= ఎక్కిఉన్నావు; ఈవు= నీవు; పోయి= వెళ్ళి; 
మీ+అయ్య= మీనాన్నయొక్క; కుణువు+ఎక్కుము= తొడపై ఎక్కుము; అని= అంటూ; పట్టి+ఈడ్చినన్‌= చేతిని పట్టుకొని 
ఈవలకు లాగగా; ఏడ్చుచున్‌= దుఃఖిస్తూ; తల్లి కడకున్‌+చని= తల్లి దగ్గరకు వెళ్ళి; అష్టావక్రుడు; ఇట్టు+అనియె= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడి తొడపై ఎక్కి ఆడుకొంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి శ్వేతకేతుడు 
ఓర్వలేక అష్టావక్రుడి చేతిని పట్టుకొని ఈవలికి లాగి, 'నీవు ఎందుకు మానాన్న తొడపై ఎక్కావు? వెళ్ళి నీవు 
మీనాన్నతొడపై ఎక్కుము'- అని నిష్టురా లాడగా, అష్టావక్రుడు ఏడుస్తూ తల్లిదగ్గరకు వెళ్ళి ఇట్లా పలికాడు. 

క లు జాని CI A C3 


క  'మాయయ్య యెన్వు? రెక్కడ( । బోయిరి? సెప్పు మని తెల్లముగ నడిగి తప 
శ్మీయుతుండు తండ్రికడకుం । బోయెం దన మామ నెయ్యమున( దోడ్కొనుచున్‌. 245 


ప్రతిపదార్థం: మా+అయ్య+ఎవ్వరు?= నా తండ్రి ఎవరు?; ఎక్కడన్‌+పోయిరి?= ఎక్కడికి వెళ్ళారు?; చెప్పుము= తెలియచెప్పుము; 
అని= అని; తెల్లముగన్‌= సుస్పష్టంగా; అడిగి= (ప్రశ్నించి; తపస్‌+శ్రీ, యుతు(డు= తపస్సు అనే సంపదతో కూడినవాడు; 
తన, మామన్‌= తన మేమమామను; నెయ్యమునన్‌= ప్రీతితో; తోడ్కొనుచున్‌= వెంటబెట్టుకొని; తన, తండ్రి, కడకున్‌= తన 
తండ్రి దగ్గరకు; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'మాతండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? చెప్పుము” అని సుస్పష్టంగా తల్లిని అడిగి తెలిసికొని మేనమామను 
పియమార వెంటబెట్టుకొని అష్టావక్రుడు తన తండ్రివద్దకు వెళ్ళాడు. 
వ. ఇట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితులై 
'మూకాంధ బధిర పంగు స్తీ బ్రాహ్మణ సుప్రవేశం బగుచున్న యీ రాజద్వారంబున మమ్ము విద్వాంసుల 
= ~~ ~~ 


బ్రాహ్మణుల నేల వారించెద?' రనిన దౌవారికుం డిట్లనియె. 246 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అష్టావ(క్రుండు= అష్టావక్రుడు; తానును= తానున్నూ; శ్వేతకేతుండును= శ్యేతకేతుడున్నూ; 
జనకరాజు= జనక(ప్రభువుయొక్క; యజ్ఞంబునకున్‌+చని= యజ్ఞానికి వెళ్ళి; అందు= అక్కడ; దౌవారిక, నివారితులు+ఐ= 
ద్వారపాలకులచేత అడ్డగించబడినవారై; మూక+అంధ, బధిర, పంగు, స్త్రీ బ్రాహ్మణ, సుప్రవేశంబు+అగుచు+ఉన్న= మూగవాళ్ళు, 
గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, ఆడవాళ్ళు, బ్రాహ్మణులు అందరకూ అడ్డులేకుండా సులువుగ (ప్రవేశించుటకు వీలైన; 
ఈ రాజ, ద్యారంబున= ఈ పెద్దవాకిలి ద్వారాన; మమ్మున్‌= మమ్మల్ని; విద్వాంసులన్‌= పండితులను; (బ్రాహ్మణులన్‌= 
బ్రాహ్మణులను; ఏల= ఎందుకు; వారించెదరు= వారిస్తారు; అనిన= అని (ప్రశ్నించగా; దౌవారికుండు= ద్వారపాలకుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈరీతిగా అష్టావక్రుడు, శ్వేతకేతుడు జనకమహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళారు. కాని, ద్వారపాలకుడు 
అక్కడవారిని లోపలికి పోనీయక అడ్డగించాడు. అంత వారు “ఈ వాకిలిగుండా మూగవాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, 
స్త్రీలు, బ్రాహ్మణులు పలువురు లోపలికి సులువుగా (ప్రవేశిస్తున్నారు కదా! మేము బ్రాహ్మణులం, పండితులం. 
మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తావయ్యా? తెలుపుము" - అని (ప్రశ్నించగా వారికి ఆ ద్వారపాలకుడు ఇట్లా బదులు 
పలికాడు. 


క. “అలఘులగు వృద్ధవిద్వాం । సులకు మహాయాజ్ఞకులకు( జొర నర్పంబై 
విలసిల్లు యజ్ఞసభ సొర । వలవదు చను; డీరు చిటుతవారల' రనినన్‌. 247 


ప్రతిపదార్థం: అలఘులు+అగు= గొప్పవారైనటువంటి (తేలికైనవారు కానివారైన); వృద్ద, విద్వాంసులకు= ముదుసలి పండితులకు; 
మహాయాజ్జికులకున్‌= గొప్ప బుత్విజులకు; చొరన్‌= చొరబడటానికి; అర్హంబు+ఐ= తగినట్టిదై; విలసిల్లు= శోభించే; యజ్ఞసభ= 
యజ్ఞానికి సంబంధించిన సభ; చొర, వలవదు= (ప్రవేశించ వీలవదు; చనుండు= వెళ్ళిపొండి; ఈరు, చిఖుతవారలరు= మీరు 
బాలురు; అనినన్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: “'మహానుభావులైన వృద్ద విద్వాంసులు, అనుభవజ్ఞులైన బుత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలో 
ప్రవేశించటానికి అర్హులు, మీరు చిన్నవారు. ఈ యజ్ఞసభలో (ప్రవేశించే అర్హత మీకు లేదు'- అని చెప్పగా. 


క. “'అలయక యేండ్లు గడుం బె । క్కులు జీవించుట నర గలుగుటయుం దగు వృ 

ద్దుల లక్షణమే? జ్ఞానము । గలఈ డేనిన్‌ బాలు డయిన గడు వృద్దు మహిన్‌. 248 
ప్రతిపదార్థం: అలయక= అలసిపోకుండా; ఏండ్డు= సంవత్సరాలు; కడున్‌+పెక్కులు= మిగుల అనేకాలు; [చాలాకాలం] 
జీవించుట= (బ్రతకటం; నర, కలుగుటయున్‌= వెండ్రుకలు తెల్లనగుట; తగు= తగినట్టు; వృద్దుల, లక్షణమే?= ముసలివారికి 


చిహ్నాలా?; జ్ఞానము+కలండు+ఏనిన్‌= జ్ఞానం కలిగినవాడైతే; మహిన్‌= భూమిమీద; బాలు(డు+అయినన్‌= వయసులో చిన్నవాడే 
అయినా; కడు= మిక్కిలి, చాలా; వృద్దు= పెద్దవాడే. 
> (ఇ 


తాత్సర్యం: “చాలా సంవత్సరాలు ఓర్పుతో (బతకటం, వెండ్రుకలు తెల్లబడటం ముసలివారికి చిహ్నాలా? జ్ఞానం 
కలవాడైతే బాలుడైనా భూమిమీద వృద్దుడే. 


వ. కృతాధ్యయనశీలుండై యాచారపరుండైన వాండు బాలుండయ్యును సర్వజన సంభావనీయుండగు; 
బాలురని మమ్ము నవమానింప వలవ; దేము జనకరాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 457 


సేయ సమకట్టి వచ్చినవారి మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుండై లబ్దప్రవేశులం జేసి; 
నంత. 249 


ప్రతిపదార్థం: కృత+అధ్యయన, శీలుండు+ఐ= చేయబడిన అధ్యయనం శీలంగా కలవాడై, అంటే లెస్సగా వేదం చదువుకొని 
సదా ఆ చదువుపైనే దృష్టికల వాడైన; ఆచార, పరుండు+ఐనవాండు= అనుష్టాన వేదాంతిగా మంచి సంప్రదాయాలను 
ఆచరించేటటువంటివాడు; బాలుండు+అయ్యును= వయస్సులో చిన్నవాడే అయినప్పటికిని; సర్వ, జన, సంభావనీయుండు+అగు= 
జనులందరిచేత మన్నించ దగినట్టివా డౌతాడు; బాలురు= వయసులో చిన్నవారు; అని= అని తలపోస్తూ; మమ్ము= 
మమ్ముల్ని; అవమానింప వలవదు= అవమానించవద్దు, తక్కువ చేయవద్దు; ఏము= మేము; జనక, రాజ, సదనంబున= జనక 
ప్రభువు యొక్క కొలువులో; దర్పితులు+ఐన= గర్వించిన; వేదవాదులతో= వేదాలనుగురించి వాదాలను చేసేవారితో; వాదంబు= 
చర్చ; చేయన్‌= చేయటానికి; సమకట్టి= పూని, పూనుకొని; వచ్చినవారము= వచ్చినవారం; అనినన్‌= అని చెప్పగా; దౌవారికుండు= 
ద్వారపాలకుడు; వారిన్‌= ఆ బాలకులను అంటే అష్టావ(క్రుడిని, శ్వేతకేతుడిని; రాజ+అనుమతుండు+ఐ= రాజుచేత 
అనుమతించబడినవాడై; లబ్ద(ప్రవేశులన్‌+చేసెన్‌= పొందబడినప్రవేశం కలవారిగా చేశాడు. 


తాత్పర్యం: చక్కగా చదువు చదువుకొని ఆ చదువు తన నిత్యజీవితంలో ప్రతిఫలించేటట్లు తన (ప్రవర్తనను 
తీర్చిదిద్దుకొనేవాడు, వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ ప్రజలందరిచేత మన్నించదగిన వాడు కాగలడు. మమ్మల్ని 
వయస్సులో చిన్నవారమని అవమానించవద్దు. మేము జనకమహారాజుగారి సభలో గర్వంతో విర్రవీగుతున్న వేదవాదులతో 
సిద్దాంత రాద్దాంతాలు చేసి చర్చించటానికి వచ్చాము'- అని చెప్పగా, ద్వారపాలకుడు, రాజుగారి అనుమతి పొంది 
ఆ బాలకులైన అష్టావక్ర శేతకేతులను లోపలికి ప్రవేశపెట్టాడు. 


సీ, జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల । నేర్పడ నుత్తరం బిచ్చి వాని 
సభయందు భూసురసంఘమధ్యంబున । వరుణపుత్తుం డైన వందితోడ 
వాదంబు చేసి, గర్వంబున నాతని । నొడిచి, తద్విజితులై యొదింగియున్న 
ధరణీసురుల( దన తండ్రితో నిగ్రహ । ముక్తులం జేసి సన్మునికుమారు( 


తే. డధికతేజు( డష్టావక్రుం డఖిలలోక । పూజితుం డైన జనకుచే బూజ లంది 
యేకపాదు( దోడ్మొని పేర్మి నేంగుదెంచె | బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్పు 250 


ప్రతిపదార్థం: జనక, భూపాలుని= జనక మహారాజుయొక్క; సంప్రశ్శ్చములకు+ఎల్లన్‌= గొప్పప్రశ్నలు అన్నింటికి; ఏర్పడన్‌= 
సరిపోయేటట్టుగా; ఉత్తరంబు= సమాధానాలు; ఇచ్చి= చెప్పి; వాని సభయందు= ఆ జనక మహారాజు కొలువుకూటంలో; 
భూసుర, సంఘ, మధ్యంబునన్‌= (బ్రాహ్మణుల సమూహం మధ్య; వరుణ, పు(త్రుండు+ఐన= వరుణుడి కొడుకైన; వందితోడ= 
వంది అనే పండితుడితో; వాదంబు, చేసి= వాదించి, తర్కించి; గర్వంబునన్‌= దర్సంతో; ఆతనిన్‌= ఆ వందిని; ఒడిచి= 
ఓడించి; తత్‌ [తద్‌]+విజితులు+ఐ= అతడిచేత, (ఆ వందిచేత) పరాజయం పొంది; ఒదింగి+ఉన్న= అణగిఉన్న; ధరణీ, 
సురులన్‌= (బ్రాహ్మణులను; తన తండ్రితోన్‌= తన తండ్రితోపాటుగా; నిగ్రహ, ముక్తులన్‌+చేసి= బంధ విముక్తులుగా చేసి; 
సత్‌+ముని కుమారుండు= మంచివాడైన బుపిపుత్రుడు; అధిక, తేజుండు= అధికమైన వర్చస్సు కలవాడు; అష్ట్రావక్రుండు= 
అష్టావక్రుడు; అఖిల, లోక, పూజితుండు+ఐన= నమస్తలోకాలచేత పూజించబడిన; జనకుచేన్‌+పూజలు+అంది= 
జనకమహారాజుచేత సన్మానించబడినవాడై; ఏకపాదున్‌= ఏకపాదుడిని; తోడ్కొని= తనవెంట తీసికొని, ఉంచుకొని; 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


బుధ+నుతుండు= పండితులచేత ప్రశంసించబడినవాడు, అష్టావక్రుడు, పేర్మిన్‌= గౌరవంతో; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తన 
ఆశ్రమానికి; ఒప్పన్‌= శోభాయమానంగా; ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: జనకమహారాజు అడిగిన చిక్కుప్రశలకు అన్నింటికీ సరిపడే సమాధానాలు చెప్పి, అతడి కొలువుకూటంలో 
(బాహ్మణసమూహాలమధ్యనున్న వరుణసుతుడైన వందితో వాదించి, అతడిని ఓడించి, మునుపు అతడితో వాదించి 
పరాజితులై అణగి ఉన్న బ్రాహ్మణులను తన తండ్రితోపాటుగా బంధవిముక్తులుగా చేసి, మిక్కుటమైన తేజస్సుకల 
ఆ మునికుమారుడైన అష్టావక్రుడు, సర్వలోకాలచేత పూజించబడిన జనకమహారాజుచేత సన్మానితుడై, పండితులచేత 
ప్రశంసించబడినవాడై, ఏకపాదుడిని తనవెంట పెట్టుకుని శోభయమానంగా తన ఆశ్రమానికి చేరుకొన్నాడు. 


నిశేషం: ఈ పద్యం మూడవ పంక్తిలో “తద్విబితులై యుదధినున్న”- అనే పాఠాంతరం కొన్ని (ప్రతుల్లో ఉన్నది. 

వ. అని చెప్పుచు నరిగి, 'యిది సమంగ యను పుణ్యనది; యిందు భరతుండు రాజ్యాభిషిక్తుడయ్యెం దొల్లి 
యింద్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోపస్పర్శనంబున( బాపవిముక్తుండయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి 
పుత్తార్థినియై తపంబు సేసె; నిది బుషిదైవతంబైన కనఖల నగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు 
సిద్దింబొందె; నిది యుష్టగంగ; యిందు. గృతస్మానులైనం గృతార్టు లగుదు; రిది రైభ్యాశ్రమం; బిది 

థ ల a ౬ ల థ యూ 
భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె; 
ననిన 'నది యె? ట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె. 251 


ప్రతిపదార్థం: అని చెప్పుచున్‌+అరిగి= అని ఆయాతీర్థ మాహాత్మ్యాలు ప్రవచిస్తూ ప్రయాణించి; ఇది= ఈ స్థలం; సమంగ+అను= 
సమంగ అనే పేరు కల; పుణ్యనది= పవిత్రమైననది; ఇందు= ఇక్కడ; భరతుండు= భరతుడు; రాజ్య+అభిషిక్తుండు+అయ్యెన్‌= 
రాజ్యానికి అభిషేకించబడ్డాడు; (సింహాసనం అధివసించటానికి ముందు చేసేస్నానం అభిషేకం); తొల్లి= పూర్వం ఇంద్రుడు; 
లక్ష్మీ, ప్రాప్తుండు+ఐ= సంపదను పొందినవాడై; దీని, జల+ఉప, స్పర్శనంబునన్‌= ఈ నదీజలాలను పైన చల్లుకోవటం వలన; 
పాప, విముక్తుండు+అయ్యెన్‌= పాపాలనుండి తొలగినవాడు అయ్యాడు; ఇది= ఈచోటు; మైనాకకుక్షి= మైనాకకుక్షి అనే 
పుణ్యక్షేత్రం; ఇందు= ఇక్కడ; అదితి= కశ్యపుడి భార్య, దక్షప్రజాపతి కూతురు; పుత్ర+అర్థిని+ఐ= కొడుకులను కోరినదై; 
తపంబు+చేసెన్‌= తపస్సు చేసింది; ఇది= ఈ చోటు; బుపిదైవతంబు+ఐన= బుషులను దైవతాలుగా గల; కనఖల,నగంబు= 
కనఖల అనే పర్వతం; ఇది= ఇది; గంగా నది= గంగ అనేనది; ఇందు= దీనిలో; సనత్కుమారుండు= సనత్కుమార మహర్షి 
సిద్దిన్‌+పొందెన్‌= సిద్ది పొందాడు; ఇది= ఇది; ఉష్ణగంగ= ఉష్ణగంగ అనేతీర్థం; (ఉష్షగంగ= వేడినీటి ఊట కలది); ఇందున్‌= 
ఈ ఉష్షగంగలో; కృత, స్నాతులు+ఐనన్‌= చేయబడిన స్నానం కలవారు-అంటే-స్నానం చేసిన వారు; ఐనన్‌= ఐనన్‌=ఐనచో; 
కృత+అర్జులు+అగుదురు= కోరిన కోరికలు ఈడేరినవారు అవుతారు; ఇది, రైభ్య+ఆ(శ్రమంబు= ఇది రైభ్యుడి ఆశ్రమం; 
ఇది, భరద్వాజ+ఆ(శ్రమంబు= ఇది భరద్వాజుడి ఆ(శమం; ఇందున్‌= ఈ ఆశ్రమంలో; భరద్వాజ, సుతుండు= భరద్వాజుడి 
కొడుకైన; యవ(క్రీతుండు= యవక్రీతుడు; తపస్‌+విద్యా గర్వంబునన్‌= తపస్సు వలన లభించిన పాండిత్యంయొక్క దర్పంచేత; 
అపగత, జీవుండు+అయ్యెన్‌= పోగొట్టుకొనబడిన (ప్రాణాలు కలవాడైనాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆ వృత్తాంతం; 
ఎట్టు= ఏవిధమైనట్టిది; అని= అంటూ; ధర్మతనయుండు= ధర్మసుతుడు; అడిగినన్‌= ప్రశ్నించగా; రోమశుండు= రోమశుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పుతూ ప్రయాణించి అనేకతీర్ణయాత్రలు చేస్తూ రోమశుడు ధర్మరాజుకు ఆ యా పుణ్యక్షేత్రాలను 
గురించి వివరించి చెప్పాడు. “ఇది సమంగ అనే పుణ్యనది. ఇందులో భరతుడు రాజ్యాభిషిక్తుడైనాడు. పూర్వం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 459 


ఇంద్రుడు సంపదను పొంది, దీనిజాలాన్ని పైన చల్చుకొనటంచేత పాపాలనుండి విముక్తి పొందాడు. ఇది 'మైనాకకుక్షి 

అనే పుణ్యక్షేత్రం. ఇక్కడ అదితి కొడుకులను కోరి తపస్సు చేసింది. ఇది కనఖల పర్వతం. ఇది బుషిదైవతం. ఇది 

గంగానది. ఇందులో సనత్కుమారుడు సిద్ది పొందాడు. ఇది 'ఉష్లగంగి. ఇక్కడ స్నానం చేసినవారి కోరికలు 
యు © 

ఈడేరుతాయి. ఇది రైభ్యాశమం. ఇది భరద్వాజా(శ్రమం; ఇందులో భరద్వాజ మహర్షి పుత్రుడైన యవక్రీతుడు 

తనతపస్సు వలన, పాండిత్యం వలన ఏర్పడిన గర్వంచేత అసువులు కోల్పోయాడు” అని రోమశుడు చెప్పగా, ఆ 

వృత్తాంతం సవిస్తరంగా చెప్పు మని ధర్మరాజు అడిగాడు. రోమశుడు ఇట్లా బదులు పలికాడు. 


విశేషం: (1) ఈ గద్యం మొదట 'అని చెప్పుచు నరిగి” అన్న పదగుంఫనం మిక్కిలి అర్ధవంతమైనది. రోమశమహర్షి 
పాండవులచేత వివిధతీర్థాలు సేవింపచేస్తూ ఆయా స్థలాలలో ఆయా సమయాలలో చెప్పినమాటలు ఇవి అని గ్రహించవచ్చును. 


(2) ఈ ఆరణ్యపర్వం ద్వితీయాశ్వాసంలో పుణ్యక్షేత్రాభివర్లన ఉన్నది. మళ్ళీ తృతీయాశ్వాసంలో కూడ పుణ్యక్షేత్రాభివర్షన 
ఉన్నది. మొదటిది నారద(ప్రోక్తం. రెండవది రోమశప్రోక్తం. కొంతమంది ఆధునిక విమర్శకులు ద్వితీయాశ్యాసంలోని వర్లన 
వైశంపాయన కథితం అనిన్నీ, ఆనాడు భారతదేశంలో ఉన్న తీర్జాలసంఖ్య, సూతుని కాలాన అంటే శౌనకుడి సత్రయాగ 
సమయాన పెరిగింది కాబట్టి మళ్ళీ తీర్థయాత్రలను అభివర్లించటం జరిగిందనీ భావిస్తున్నారు. 


రోమశు(డు ధర్మరాజునకు యవ క్రీతుచరిత్రంబు సెప్పుట (సం. 3-135-12) 


క. 'అలఘులు రైభ్య భరద్వా । జులు తమలో సుహృదులై విశుద్ధ తపోని 

శ్చలితమతు లివ్వనంబున । నొలసి తపం బొప్పం జేయుచుండిరి నెమ్మిన్‌. 252 
ప్రతిపదార్థం: అలఘులు= గొప్పవారు; రైభ్య, భరద్వాజులు= రైభ్యుడున్నూ, భరద్వాజుడున్నూ; తమలో, సుహృదులు+ఐ= 
తాము ఒకరికొకరు స్నేహితులై; విశుద్ద, తపస్‌+నిశ్చలిత, మతులు= నిర్మలమైన తపంచేత సుస్థిరమైన బుద్దికలవారు అంటే 
చిత్తవృత్తులను నిరోధించినయోగులు; ఈ+వనంబునన్‌= ఈ అరణ్యంలో; ఒలసి= పూని; నెమ్మిన్‌= (ప్రీతితో; తపంబు= 
తపస్సు; ఒప్పన్‌= ఒప్పేటట్టుగా; చేయుచు+ఉండిరి= ఆచరిస్తూ ఉండినారు. 


తాత్సర్యం: మహానుభావులైన రైభ్యుడు, భరద్వాజుడు తమలో తాము మి(త్రులై, చిత్తవృత్తులను ని[గ్రహించే యోగీశ్వరులై 

ఈ అరణ్యంలో ప్రీతితో తపస్సు చేస్తూ ఉండేవారు. 

వ. అందు రైభ్యుండు కృతాధ్యయన శూరులైన యర్థావసు పరావసులను తన యిద్దటు పుత్రులతో 
విద్వత్పూజితుండై యున్నవానిం జూచి సహింపనోపక భరద్వాజసుతు(డు యవక్రీతుండు తపోబలంబున 
నఖిల వేదశాస్తాగమంబులు పడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు సంధార్యంబు సంధించుచు 
నుగ్రతపంబు సేయుచున్న దాని సహింపనోపక యింద్రుండు వానియొద్దకు వచ్చి 'నీ వేమి యుద్దేశించి 
యుగ్రతపంబు చేసెద?” వనిన శక్రునకు యవక్రీతుం డిట్లనియె. 253 


ప్రతిపదార్థం: అందు= వారిలో; రైభ్యుండు= రైభ్యుడు; కృత+అధ్యయన, శూరులు+ఐన= అధ్యయనం చేయటంలో 
శూరులైన అనగా, వేదాన్ని అభ్యసించటంలో బాగా ఆరితేరినవారైన; అర్జావసు, పరావసులు+అను= అర్జావసుడు, పరావసుడు 
అనేపేర్పు గల; తన+ఇద్దరు పుత్రులతోన్‌= తన ఇద్దరు కొడుకులతో; విద్వత్‌+పూజితుండు+ఐ+ఉన్నవానిన్‌= విద్యాంసులచేత 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్చించబడుతూ ఉన్నవాడిని; చూచి= అరసి; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; భరద్వాజసుతు(డు= భరద్వాజముని కుమారుడైన; 
యవశక్రీతుండు= యవక్రీతుడనే పేరుగలవాడు; తపస్‌+బలంబునన్‌= తపస్సుయొక్క శక్తివలన; అఖిల, వేద, శాస్త్రణ ఆగమంబులు= 
సమస్తమైన వేదాలు, శా(స్తాలు, దేవ పూజా విధానాలు; పడయుదును= పొందుతాను; అని= అని తలపోసి; సమిద్దంబు+ఐన= 
రగుల్చబడిన; అగ్నియందు= నిప్పులో; సంధార్యంబు= హోమద్రవ్యం; సంధించుచున్‌= వేలుస్తూ; ఉగ్ర, తపంబు+చేయుచున్నన్‌= 
తీవ్రమైన తపస్సు చేస్తుండగా; దాని= ఆ తీవ్రతపస్సును; సహింపన్‌+ఓపక= తాళలేక; ఇంద్రుండు= ఇంద్రుడు; వాని+ఒద్దకు, 
వచ్చి= ఆ యవక్రీతుడి వద్దకు వచ్చి; నీవు= నీవు; ఏమి+ఉద్దేశించి= దేనిని లక్ష్యంగా పెట్టుకొని; ఉగ్ర, తపంబు+చేసెదవు= 
తీవ్రమైన తపస్సు చేస్తావు; అనినన్‌= అని అడుగగా; శక్రునకున్‌= ఇంద్రుడికి; యవక్రీతుండు= యవక్రీతుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: వారిలో రైభ్యుడి కొడుకులు అర్జావసుడు, పరావసుడు అనేవారు ఇద్దరూ వేదశాస్తాలను చక్కగా 
అధ్యయనం చేసి గొప్ప పాండిత్యాన్ని ఆర్జించారు. రైభ్యుడు కొడుకులతో కలసి విద్వాంసులచేత పూజించబడిన 
వాడవటంచేత భరద్వాజుడి కుమారుడైన యవ క్రీతుడికి మాత్సర్యం ఏర్పడింది. అందుచేత తాను కష్టపడి, ఎంతోకాలం 
వెచ్చించి వేదాలు, శాస్త్రాలు, భగవత్సూజా విధానాలను అభ్యసించటంకంటె తపస్సుచేసి ఆ జ్ఞానాన్ని సంపాదించాలని 
తలపోశాడు. అంతట యవక్రీతుడు రగుల్చబడిన నిప్పులో హోమ(ద్రవ్యాలు ్రేల్చి హోమం చేస్తూ తీవ్రమైన తపస్సు 
చేస్తుండగా, అతడి ఉగ్రతపస్సుకు తాళలేక ఇంద్రుడు అతడి దగ్గరకు వచ్చి 'నీవు ఏమి కోరి ఇంతటి గాఢతపం 
చేస్తున్నావు?” అని అడిగాడు. ఇంద్రుడికి యవశ్రీతుడు ఇట్టా బదులు పలికాడు. 


ఆ. 'చదువకయును నాకు సర్వవేదంబులు । సర్వశాస్తములును సంభవిల్ల 
వలయు నని తలంచి వదలక నిష్టతో | నుగ్రతపము( జేయుచున్నవా(డ.' 254 


ప్రతిపదార్థం: చదువకయును= విద్యాభ్యాసాన్ని ఏ గురువుదగ్గర చేయకుండా; నాకు= నాకు; సర్వ, వేదంబులు= సకల 
వేదాలు; సర్వ, శాస్తములును= సమస్త శాస్త్రాలు; సంభవిల్లవలయున్‌= సం ప్రాప్తించాలి; అని, తలంచి= అని తలపోసి; వదలక= 
విడువక; నిష్టతోన్‌= దీక్షతో; ఉగ్ర, తపమున్‌= తీవ్రమైన తపస్సును; చేయుచున్నవా(డన్‌= చేస్తున్నాను. 


తాత్సర్యం: 'ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండానే సర్వవేదాలు, సకలశా(స్తాలు అవగతం కావాలి- అని 
నిష్టతో తీవ్రమైన తపస్సు చేస్తున్నాను. 
వ. అనిన వాని కింద్రుం డిట్లనియె. 255 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వానికి= ఆ యవక్రీతుడికి; ఇంద్రుండు= ఇంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 
తాత్పర్యం: అని యవక్రీతుడు చెప్పగా అతడితో ఇంద్రుడు ఇట్టా అన్నాడు. 
క  'గురుముఖమున( బడయక దు । ష్కరతపమున. జేసి పడదయంగాంబడు విద్యల్‌ 
పరమార్థము మదమును మ । త్సరమును గావించు నెట్టిసాధుల కైనన్‌. 256 


ప్రతిపదార్థం: గురు ముఖమునన్‌= గురుప్రబోధంవలన; పడయక= పొందక; దుష్కర, తపమునన్‌+చేసి= తీవ్రమైన తపస్సుచేత; 
పడయయాన్‌+పడు= పొందబడేటటువంటి; విద్యల్‌= విద్యలు; ఎట్టి= ఎటువంటి; సాధులకు+ఐనన్‌= మంచివారికైనాకూడ; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 461 


పరమ+అర్థము= పరమమైన ప్రయోజనం విషయంలో (ఉత్కృష్టమైన ఫలితాన్ని ప్రసాదించడంలో); మదమును= గర్వాన్ని; 
మత్సరమును= అసహనాన్ని (అసూయను); కావించున్‌= కల్పిస్తుంది. 


తాత్సర్యం: 'అధ్యాపకుడి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందక తీవ్రమైన తపస్సువలన పొందేటటువంటి విద్యలు 
పరమార్థంలో ఎటువంటి మంచివారికైనా కూడా గర్భాన్ని, అసూయను రేకెత్తిస్తాయి. 


వ. “ఇది విద్యోపార్దనంబున కుపాయంబు గా' దని వారించి వాసవు( డరిగిన, నుడుగక యవక్రీతుం డెప్పటియట్ల 
తపంబు( జేయుచున్న( దదీయ తపస్తప్తమానసుండై వృద్దశ్రవుండు వృద్దవిప్రరూపంబు ధరించి యశక్తుండై 
శోషించిన శరీరంబుతోడ సికతాముష్టి పరంపర నపారగంభీరగంగాప్రవాహంబునందు సేతుబంధంబు 
చేయుచున్న నవ్విప్రం జూచి యవక్రీతుండు నగుచు నిట్లనియె. 257 


ప్రతిపదార్థం: ఇది= ఈ తీవ్రతపం; విద్యా+ఉపార్దనంబునకు= విద్యను సంపాదించటానికి; ఉపాయంబు= మార్గం; కాదు+అని= 
కాదని; వారించి= అడ్డుచెప్పి; వాసవుండు= ఇంద్రుడు; అరిగినన్‌= వెళ్ళగా; ఉడుగక= తపస్సు విరమించక; యవ(క్రీతుండు= 
యవక్రీతుడు; ఎప్పటి+అట్ట= లోగడ మాదిరిగానే; తపంబున్‌= తపస్సును; చేయుచున్నన్‌= చేస్తూఉండటంచేత; తదీయ, 
తపస్‌+తప్త, మానసుండు+ఐ= అతడియొక్క తపస్సుచేత కాల్చబడిన మనస్సుకలవాడై; వృద్దశ్రవుండు= ఇంద్రుడు; వృద్ద, 
విప్ర, రూపంబు= ముసలి (బ్రాహ్మణుడిరూపం; ధరించి= ధరించి; న+శక్తుండు+ఐ= బలంలేనివాడై; శోషించిన= ఎండిన; 
శరీరంబుతోడ= దేహంతో; సికతా, ముష్టి పరంపరన్‌= ఇసుకతో కూడిన పిడికిళ్ళ వరుసతో; అపార, గంభీర, గంగా, 
ప్రవాహంబునందున్‌= మితిలేనటువంటి, మిక్కిలి లోతైనటువంటిది అయిన గంగనీటివెల్లువయందు; సేతు, బంధంబు 
చేయుచున్నన్‌= ఆనకట్ట కడుతున్న; ఆ+విఫ్రున్‌+చూచి= ఆ బ్రాహ్మణుడిని చూచి; యవకక్రీతుండు= యవక్రీతుడు; నగుచున్‌= 
నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇది విద్యను సంపాదించటానికి తగిన పద్దతి కాదు'- అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కాని, 
యవక్రీతుడు ఎప్పటిమాదిరిగానే తపస్సు చేయ నారంభించాడు. అంతట అతడి తీవ్ర తపస్సుచేత తపింపజేయబడిన 
మనస్సుకలవాడై ఇంద్రుడు కృశించిపోయిన దేహం గల ముసలి (బ్రాహ్మణుడి ఆకారం ధరించి, బలం లేకున్నా 
పిడికిళ్ళతో ఇసుకను పోస్తూ మితిలేనటువంటి లోతుగల గంగ నీటివెల్లువకు అడ్డంగా ఆనకట్ట కట్టే యత్నం చేస్తూ 
ఉండినాడు. ఆ బ్రాహ్మణుడి యత్నం చూచి యవక్రీతుడు పరిహసిస్తూ ఇట్లా పలికాడు. 


క. “శతవర్షవృద్ధుండవు నీ। వతికృశుండ వశక్యమైన యర్థమునం దా 

స్థత యేల సేసి కడు దు । రృతి వై? తిం కెన్న( డిది సమాప్తిం బొందున్‌?' 258 
ప్రతిపదార్థం: శత, వర్ష వృద్దుండవు= నూరేళ్ళు నిండిన ముసలివాడివి; నీవు= నీవు; అతి కృశండవు= మిక్కిలి కృశించినవాడివి; 
న+శక్యము+ఐన= సాధ్యం కాని; అర్ధమునందు= లక్ష్యమందు; ఆస్థత= ఆసక్తి; ఏల+చేసి= ఎందుకు చేసి; కడు= మిక్కిలి; 
దుర్మతివి+ఐతి?(వి)= చెడ్డబుద్ది కలవాడివి అయినావు?; ఇంక= ఇకమీద; ఎన్న(డు= ఎప్పటికి; ఇది= ఈ సేతువు; సమాప్తిన్‌+ 
పొందున్‌?= పూర్తి అవుతుంది? 


తాత్పర్యం: “నీవు నూరేళ్ళు నిండిన ముసలివాడివి కదా! మిక్కిలి కృశించి ఉన్నావు. ఎందుకు అసాధ్యమైన 
లక్ష్యమందు ఆసక్తిచూపి మందబుద్దివైనావు! ఇంక ఏనాటికి ఈ ఆనకట్ట పూర్తి కాగలదయ్యా?' 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన నింద్రుండు వానిం జూచి 'యేను నీయట్ల యఘటమానంబైన యర్భంబునందు యత్నంబు( జేసిద' 
నని నిజరూపంబు జూపి “యిట్లు నిరర్జకప్రయాసం బేల చేసె? దుడుగు 'మనిన 'నే నెట్లు నుడుగ; 
నాయభిమతంబు సఫలంబు సేయవలయు' నన యవక్రీతుండు శక్రువలనం దనయభిమతంబు వడసి, 
తత్ర్రకారంబుం దందడ్రికిం జెప్పిన విని భరద్వాజు(డు కొడుకుగర్వంబు సహింపక దేవగీతలైన గాథల యర్థంబు 
వానికి నిట్లని చెప్పె. 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇంద్రుండు= ఇంద్రుడు; వానిన్‌+చూచి= ఆ యవక్రీతుడిని చూచి; ఏను= నేను; 
నీ+అట్ల= నీవలెనే; న+ఘటమానంబు+ఐన= అసాధ్యమైన; అర్థంబునందు= లక్ష్యమందు; యత్నంబున్‌+చేసెదన్‌= ప్రయత్నం 
చేస్తాను, పాటుబడుతున్నాను; అని= అని చెప్పి; నిజ, రూపంబున్‌= తన అసలు ఆకారాన్ని; చూపి= (ప్రదర్శించి; ఇట్టు= 
ఈవిధంగా; నిరర్థక ప్రయాసంబు= నిర్‌+అర్ధక, ప్రయాసంబు= అసంగతమైన (శ్రమ; ఏల చేసెదు?= ఎందుకు చేస్తున్నావు?; 
ఉడుగుము= విరమించుము; అనినన్‌= అని చెప్పగా; ఏను= నేను; ఎట్టున్‌+ఉడుగన్‌= ఏవిధంగాకూడ మానను; నా+అభిమతంబు= 
నా కోరిక సఫలంబు+చేయవలయున్‌= నెరవేరేటట్టు చేయతగును; అనన్‌= అని చెప్పగా; యవ[్రీతుండు= యవక్రీతుడు; 
శక్రువలనన్‌= ఇం(ద్రుడివలన; తన+అభిమతంబు= తనకోరిక; పడసి= పొంది; తత్‌+(ప్రకారంబున్‌= ఆ సంగతిని; తం(డ్రికిన్‌+ 
చెప్పినన్‌= తన తండ్రికి వినిపించగా; విని= ఆలకించి; భరద్యాజు(డు= భరద్వాజుడు; కొడుకుగర్వంబు= పుత్రుడియొక్క 
గర్వం; సహింపక= ఓర్వలేక; దేవగీతలు+ఐన= దేవతలచేత ఉదాహరించబడి, 'దేవగీతలు” అనే పేర ప్రసిద్ధికెక్కిన; గాథల+అర్థంబు= 
గానం చేయటానికి అనువైన పద్యరచనల భావాన్ని; వానికిన్‌= అతనికి - ఆ యవక్రీతుడికి; ఇట్టు+అని= ఈవిధంగా; 
చెప్పెన్‌= వచించాడు. 


తాత్పర్యం: అనిన తరువాత ఇంద్రుడు యవక్రీతుడిని చూచి ఇట్టా పలికాడు; 'నేను నీవలెనే అసాధ్యమైన 
లక్ష్యమందు కృషిచేస్తున్నాను' అని తన అసలు ఆకారాన్ని ప్రదర్శించి -ఈవిధంగా ప్రయోజనం లేని వృథాప్రయాస 
పడటం మానుము” అని చెప్పగా, యవక్రీతుడు నేను ఏవిధంగాకూడ లక్ష్యం సిద్దించేవరకు నా తీవ్ర తపం 
విరమించలేను; నాకోరిక ఈడేర్చుము” అని చెప్పి, ఇంద్రుడివలన తనకోరిక నెరవేరేటట్లు వరం సంపాదించాడు. 
తరువాత యవక్రీతుడు తాను సాధించిన విజయాన్నిగురించి తండ్రికి తెలిపాడు. దానిని విని, భరద్వాజుడు 
కొడుకుగర్వాన్ని సహించక దేవగీతలుగా సుప్రసిద్దాలైన పద్యగాథల భావాన్ని యవక్రీతుడికి ఈవిధంగా తెలిపాడు. 


(ఈక 


'బాలధి యను మునిప్రవరుండు పుత్తశో । కాపన్ను(డై ఘోరమగు తపంబు( 
జేసి వేల్పులందయం జిరజీవిగా( బుత్తు( | బడసె మేధావి నాం బరంగువాని 
వాండు నాయుష్యగర్వమున మునీంద్రుల । నెవ్వరి మెచ్చక యేంగి యొక్క 
ధనుషాక్షు( డను తపోధనునొద్ద గర్వించి | పలికిన నలిగి తపస్వి వాని 


ఆ. నంత కాంతికమున కరుగంగ. జేసి; గ । ర్వంబు చెట్ట; యెట్టివారి నైనం 
గ్రాంచు6 దత్‌క్షణంబు గర్వంబు; గర్వంబు । నొడిచియున్నవాండ యుత్తముండు. 260 


ప్రతిపదార్థం: బాలధి+అను= బాలధి అనే పేరు కల; ముని (ప్రవరుండు= బుషిశ్రేష్టుడు; పుత్ర, శోక+ఆపన్నుండు+ఐ= 
కొడుకుయొక్క మరణంచేత తపించినవాడై; ఘోరము+అగు= భయంకరమైన; తపంబున్‌+చేసి= తపస్సు చేసి; వేల్పుల 
దయన్‌= దేవతల కరుణవలన; చిరజీవిగాన్‌= చిరకాలం (బ్రతికేటటువంటి వాడుగా; పు(త్రున్‌= కొడుకును; మేధావి నాన్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 463 
మేధావి అనేపేరుతో; పరంగువానిన్‌= ఒప్పేవాడిని; పడసె= పొందాడు; వాండున్‌= ఆ మేధావి; ఆయుష్య, గర్వమునన్‌= తనకు 
ఆయుస్సు కలదనే ధైర్యంతో; ముని+ఇంద్రులన్‌= బుషివరేణ్యులను; ఎవ్వరిమెచ్చక= ఎవ్వరిని సరకుదేయక; ఏ(గి= వెళ్ళి; 
ఒక్క, ధనుషాక్షుండు+అను= ధనుషాక్షుడు అనేపేరు కల ఒక; తపస్‌+ధను+ఒద్ద= తపస్సు ధనంగా కలవాడిదగ్గర; గర్వించి= 
గర్వించి; పలికిన= మాట్లాడగా; తపస్వి= బుషి అలిగి= ఆగ్రహించి; వానిన్‌= అతడిని- ఆ మేధావిని; అంతక+అంతికమునకు= 
యముడి దగ్గరకు; అరుగంగన్‌+చేసె= వెళ్ళేటట్లు చేశాడు; గర్వంబు= గర్వం; చెట్ట= చెడ్డది; ఎట్టివారిన్‌+ఐనన్‌= ఎటువంటి 
వారినైనా; గర్వంబు= గర్వం; తద్‌+క్షణంబు= ఆ క్షణమందే; క్రాయన్‌= తగులబెడుతుంది; గర్వంబున్‌= గర్భాన్ని; ఒడిచి+ఉన్న 
వాండు+అ= వీడి ఉన్నవాడే; ఉత్తముండు= మంచివాడు. 


తాత్సర్యం: 'బాలధి అనబడే మునివరేణ్యుడు, పుత్రుడి మరణంవలన పరితపించి, ఉగ్రమైన తపస్సుచేసి దేవతలను 
మెప్పించి, చిరంజీవిఅయిన పుత్రుడిని పొందాడు. అతడిపేరు మేధావి. అతడు తాను ఆయుస్సు కలవాడినన్న 
గర్వంతో మునివరేణ్యులను లక్ష్యపెట్టక విచ్చలవిడిగా తిరుగసాగాడు. ఒకనాడు ధనుషాక్షుడు అనే తపోధనుడిని 
లక్ష్యంచేయక పొగరుబోతుగా మాట్లాడగా ఆ తపస్వి ఆ(గ్రహించి మేధావిని యముడిసన్నిధికి పోయేటట్టు చేశాడు. 
ఎంతటివారికైనా గర్వం చెడ్డది. గర్వం ఎవ్వరినైనా క్షణంలో కాల్చివేస్తుంది. గర్వం వీడినవాడే మంచి మనుష్యుడు. 


వ. కావున నీవు గర్వంబు విడిచి యకోపనుండవై పరమశాంతు లైన రైభ్యుకొడుకులతోడ నిర్మత్సరుండవయి 
యుండు” మనిన 'నట్లసేయుదు; నాకు రైభ్యుండు భవత్సమానుండి యని యవక్రీతుండు తన 
విద్యావిభవంబు మునిసభల విస్తరించుచు నొక్కనాండు రైభ్యాశ్రమంబునకుం జని, యందు. 261 


ప్రతిపదార్థం: కావున= కాబట్టి; నీవు= నీవు; గర్వంబు, విడిచి= గర్వం విడిచి; న+కోపనుండవు+ఐ= కోపం లేని వాడివై; 
పరమ, శాంతులు+అయిన= మిక్కిలి శాంతస్వభావం కల; రైభ్యు, కొడుకులతోడ= రైభ్యుడి కొడుకులతో; నిర్మత్సరుండవు+అయి= 
అసూయ లేనివాడివై; ఉండుము= ఉండుము; అనినన్‌= అనిచెప్పగా; అట్టు+అ+చేయుదున్‌= ఆ రీతిగానే చేయగలను; నాకు= 
నాకు; రైభ్యుండు= రైభ్యుడు; భవత్‌+సమానుండు+అ= నీతో సమానమైనవాడు; అని= అని చెప్పి; యవక్రీతుండు= 
యవక్రీతుడు; తన, విద్యా, విభవంబు= తనపాండిత్యంయొక్క (ప్రకర్ష ముని, సభల= బుషుల సభలలో; విస్తరించుచున్‌= 
వెల్లడిస్తూ; ఒక్కనాండు= ఒకానాకరోజు; రైభ్య+ఆ(శ్రమంబునకున్‌+చని= రైభ్యుడియొక్క ఆశ్రమానికి వెళ్ళి, అందు= ఆ 
ఆశ్రమంలో. 


తాత్సర్యం: కాబట్టి, నీవు అహంకారాన్ని విడిచి, కోపం లేనివాడివై, మిక్కిలి శాంతస్వభావం కలవారైన రైభ్యుడి 
కొడుకుల యెడల అసూయ లేనివాడివై ఉండుము'- అని భరద్వాజుడు యవక్రీతుడితో చెప్పాడు. యవక్రీతుడు 
'అట్లాగే చేస్తాను; నాకు రైభ్యుడు నీతో సమానుడు” అని సమాధానం చెప్పాడు కాని, బుషుల సభలలో తన 
పాండిత్య ప్రకర్ష ప్రదర్శించసాగాడు. ఒకనాడు యవక్రీతుడు రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ. 


ఉ. కోమల కీర షట్టరణ కోకిలనాద మనోహరంబు ను 
ద్దామ వసంత పుష్ప భరిత క్షితిజ ప్రకరంబు నైన యా 
రామమునందు( జూచె మునిరాజకుమారుండు రైభ్యుకోడలిం 
దామరసాక్షిం గృష్ట యనుదాని( బరావసుభార్య. బ్రీతితోన్‌. 262 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ముని, రాజ, కుమారుండు= బుషులలో శ్రేష్టుడైన భరద్వాజుడి కొడుకు- యవక్రీతుడు; కోమల= సుకుమారమైన; 
కీర= చిలుకలయొక్క; షట్‌+చరణ= తుమ్మెదలయొక్క; కోకిల= కోయిలలయొక్క; నాద= శబ్దాలచేత; మనస్‌+హరంబున్‌= 
మనస్సులను హరించేటటువంటిది; ఉద్దామ, వసంత, పుష్ప, భరిత, క్షితిజ, ప్రకరంబును+ఐన= గొప్పదైన ఆమనిపూలతో 
నిండినచెట్ట సమూహాలు కలదైన; ఆరామమునందున్‌= తోటలో; తామరస+అక్షిన్‌= పద్మాలవంటి కన్నులు కలదానిని; 
రైభ్యుకోడలిన్‌= రైభ్యుడి కోడలిని (కుమారుడి భార్యను); కృష్ణ+అనుదానిన్‌= కృష్ణ అనే పేరు కలదానిని; పరావసు, భార్యన్‌= 
పరావసుడి భార్యను; పీతితోన్‌= అనురాగంతో; చూచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: చిలుకల, కోయిలల, తుమ్మెదలయొక్క సుకుమారమైన నాదాలచేత మనోహరమై, ఆమునిపువ్వులతో 
నిండిన గొప్పచెట్ల సమూహాలతో కూడిన పూలతోటలో, మునిశ్రేష్టుడి పుత్రుడైన యవక్రీతుడు పద్మాలవంటి 
కన్నులు కలది, రైభ్యుడి కోడలు, పరావసుడి భార్య అయిన కృష్ణ అనే పేరుగల సుందరిని అనురాగలాలసుడై 
చూచాడు. 


విశేషం: ఇది ఉత్సలమాలావృత్తం. దీనిలోని మకారప్రాసం ఉ- 'ద్దామ - ఆ-రామము - కోమల - తామరసాక్షి పదఘటితం. 
ఉద్దామ - ఆరామ అనే పదాలను పూర్వపాదంనుండి తదుపరి పాదానికి మకార(ప్రాసంగా మలచటం తెలుగు ఛందానికి కల 
ప్రత్యేకత, నన్నయ మహాకవి తరువాతి కవులకు పెట్టిన ఒరవడి, సంస్కృతాన వృత్తాలలో ఏ పాదానికి ఆ పాదం ఛందస్సులో 
విరిగి స్వయం సమృద్దంగా ఉంటుంది. అక్కడ (ప్రాసనియతి, కన్నడంలో యతినియతి లేదు. కోమల.... కోకిల, ద్దామ.... 
భరిత క్షితిజ, రామము ..... మునిరాజ, తామర .... దాని- ఇవి యతులు. తెలుగు పద్యగానంలో యతిపాసలు మృదంగనినాదం 


సమకూరుస్తాయి. నన్నయ కవితకు విశిష్టత చేకూర్చిన అక్షరరమ్యత ఈ పద్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. 


ఆ. దాని. జూచి మదనతప్ప్తుండై తన యభి । ప్రాయ మెజుంగ6 జెప్పె. బంకజాక్షి; 
కదియు శాపభీతి నప్పటి కొడంబడి । నట్లు పలికి పెలుచ నరుగుదెంచి. 263 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= ఆమెను చూచి (రైభ్యుడి కోడలైన కృష్ణను చూచి); మదన, తప్పుండు+ఐ= మన్మథ తాపానికి 
గురిఅయి; తన+అభిప్రాయము= తన మనసులోని భావం; పంకజ+అక్షికి= పద్మాలవంటి కన్నులుగల ఆకృష్ణకు; ఎయు. 
గన్‌+చెప్పెన్‌= తెలియచేశాడు; అదియు= ఆమెయు; శాపభీతిన్‌= శాపం వలని భయంచేత అనగా యవక్రీతుడు శపిస్తాడనే 
భయంచేత; అప్పటికి= ఆ సమయానికి; ఒడంబడినట్టు= అంగీకరించినట్టు; పలికి= మాట్లాడి; పెలుచన్‌= శీఘ్రంగా; అరుగుదెంచి= 
వచ్చి. 


తాత్పర్యం: ఆమెను చూచి, మన్మథతాపానికి గురియై, యవక్రీతుడు ఆమెకు తన మనస్సులోని కోరికను తెలిపాడు. 
పద్మాలవంటి కన్నులుకల ఆ కృష్ణ ముని శాపమిస్తాడనే భయంతో అప్పటికి సమ్మతించినట్టు నటించి, వేగంగా వచ్చి. 


క. తమ మామకు. దద్వృత్తాం | తము నంతను దెలియ. జెప్పి తరుణి విలోలా 
క్షములందు బాష్పసలిలో । దమముగం దల వాంచి యుందె. గడుంగోపమునన్‌. 264 


ప్రతిపదార్థం: తరుణి= యువతి; తమ మామకున్‌= తమ మామగారికి; తద్‌+వృత్తాంతమున్‌= ఆ సంగతిని; అంతను= 
సర్వమున్నూ; తెలియన్‌+చెప్పి= తెల్లంగా విశదీకరించి; విలోల+అక్షములందు= మిక్కిలి చలించే కన్నులలో; బాష్ప, 
సలిల+ఉద్గమముగన్‌= కన్నీరు కారుతుండగా; కడున్‌= మిక్కిలి; కోపమునన్‌= ఆగ్రహంతో; తల= శిరస్సు; వాంచి+ఉండెన్‌= 
వాల్చి ఉన్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 465 


తాత్సర్యం: యౌవనంలో ఉన్న కృష్ణ తన మామగారికి చలించునట్టి కన్నులనుండి నీరు ఉప్పొంగి ్రవిస్తుండగా, 
జరిగిన సంగతి తెలియచెప్పి, మిక్కుటమైన కోపంతో తలవాల్ళి నిలిచి ఉన్నది. 


వ. రైభ్యుండు నయ్యవక్రీతున కలిగి నిజకోపానల శిఖాయమానైక జటావలంబనకరుండై హుతాశనునందు 

వేల్ల, యయ్యగ్నికుండంబునందు. 265 
ప్రతిపదార్థం: రైభ్యుండు= రైభ్యుడు; ఆ+యవ([క్రీతునకు= ఆ యవక్రీతుడిపై; అలిగి= కోపించి; నిజ, కోప+అనల, 
శిఖాయమాన+ఏక, జటా+అవలంబన, కరుండు+ఐ= తనయొక్క ఆగ్రహం అనేటటువంటి అగ్నియొక్క జ్యాలగా రూపొందిన 


ఒక జడను (గ్రహించిన చేయి కలవాడై; హుతాశనునందు= అగ్నిహోత్రంలో; వేల్చి= హోమంచేసి; ఆ+అగ్ని, కుండంబునందున్‌= 
ఆ అగ్నికుండంలో. 


తాత్సర్యం: రైభ్యుడికి యవక్రీతుడిపై పట్టరాని కోపం వచ్చింది. రైభ్యుడు తనకోపం అనే అగ్ని యొక్క జ్వాలతో 
సమానమైన ఒక జడను శిఖనుండి లాగి చేతితో పుచ్చుకొని అగ్నిహోత్రంలో వేల్పాడు. ఆ అగ్నికుండంలో. 


క. లలితాంగి. బడసె దనకో | డలిరూపముకంటె( గడు బెడంగగు రూపో 
జ్వలకాంతి గలుగుదానిం । బొలంతుక నొక్కర్తు నతితపోవీర్యమునన్‌. 266 


ప్రతిపదార్థం: లలిత+అంగిన్‌= సుకుమారమైన దేహం కలదానిని; తన, కోడలి, రూపముకంటెన్‌= తనకోడలి ఆకారం కంటె; 
కడు= మిక్కిలి; బెడంగు+అగు= మనోహరమైన; రూప+జఉజ్ఞ్యల, కాంతి, కలుగు దానిన్‌= అందమయిన ఆకృతి కలిగి 
(ప్రకాశించే లావణ్యం కలదానిని; పాలంతుకన్‌= సుందరిని; ఒక్కర్తున్‌= ఒక్కదానిని; అతి+తపస్‌+వీర్యమునన్‌= గొప్పతపస్సుయొక్క 
బలంచేత; పడసెన్‌= పొందాడు. 


తాత్పర్యం: తన కోడలికంటె మిక్కుటమైన సౌందర్యం, లావణ్యం కలిగిన ఒక సుందరాంగిని తన గొప్ప 
తపోమహిమచేత పొందాడు. 


వ. మటియు నొక్కజట యవలంబించి వేల్చిన నందు వికృత దంషాకరాళంబైన ముఖంబుతో శూలహస్తుండైన 
యొక్కరాక్షసుండు వుట్టె; నయ్యిద్దటు ముకుళితహస్తులై 'మాకుం బని యేమి? యని యడిగిన 
'నవినీతుండైన యవక్రీతు వధియింపుం' డని పంచిన. 267 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; ఒక్క, జట+అవలంబించి= (తన శిఖయందలి) ఒక్క జడ పుచ్చుకొని; వేల్చినన్‌= 
హోమం చేయగా; అందున్‌= ఆ అగ్నికుండంలో; వికృత, దంష్టా, కరాళంబు+ఐన= వంకర కోరలతో భయంకరమైన 
ముఖంతో; శూల, హస్తుండు+ఐన= బల్లెంతో కూడిన చేయికలవాడైన (చేత బల్లెం ధరించిన); ఒక్క, రాక్షసుండు, పుట్టెన్‌= 
ఒక రాక్షసుడు పుట్టాడు; ఆ+ఇద్దరు= ఆ ఇద్దరు; ముకుళిత, హస్తులు+ఐ= మోడ్భిన చేతులు కలవారై; మాకున్‌+పని+ఏమి?= 
మేము చేయవలసిన పని ఏమిటి?; అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; అవినీతుండు+ఐన= సత్రవర్తన లేనటువంటి; 
యవక్రీతున్‌= యవ శక్రీతుడిని; వధియింపుండు= సంహరించండి; అని= అని చెప్పి; పంచినన్‌= నియోగించగా. 


తాత్సర్యం: రైభ్యుడు ఇంకనూ, ఒకజడను పరి[గ్రహించి హోమం చేశాడు. ఆ హోమకుండంనుండి వంకరకోరలతో 
భయాన్ని కొలిపే ఒక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడి చేతిలో బల్లెం ఉన్నది. ఆ ఇద్దరూ చేతులు జోడించి 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


నమస్కరించి, 'మేము చేయవలసిన కర్తవ్యాన్ని శాసించండి' అని అడుగగా 'దుష్టస్వభావం కల యవ శక్రీతుడిని 
సంహరించండి” అని రైభ్యుడు వారిని ఆదేశించాడు. 


క ఆతరుణి మున్న చని మద । నాతురు(ై వికృతచిత్తుడై యున్న యవ 
క్రీతు కరకమండలువుం । బ్రీతి( బ్రబోధించి కొనియె బెడంగుగ నంతన్‌. 268 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; ఆ తరుణి= ఆ జవరాలు; మున్ను+అ= ముందుగా; చని= వెళ్ళి, మదన+ఆతు 
రుండు+ఐ= మన్మథుడి ఉద్రేకానికి లోబడినవాడై; వికృత, చిత్తుండు+ఐ= మనస్సులో స్వస్థత కోల్ళోయినవాడై; ఉన్న= ఉన్నట్టి; 
యవక్రీతు, కర, కమండలువున్‌= యవక్రీతుడి చేతిలో ఉన్న కమండలాన్ని (కమండలువు= బుషులు చేతితో పట్టుకొని ఉండే 
జలపా(త్రిక); ప్రీతిన్‌*ప్రబోధించి= అనురాగం అంకురింపచేసి; బెడంగుగన్‌= విలాసంగా; కొనియెన్‌= సంగ్రహించింది. 


తాత్సర్యం: ఆ జవ్వని ముందుగా వెళ్ళి మదనోద్వేగంతో వికారమైన మనస్సుతో ఉన్న ఆయవ్రీతుడిదగ్గరకు చేరి, 
అనురాగాన్ని మేలుకొలిపి, విలాసంగా అతడిచేతిలో ఉన్న కమండలాన్ని సం(గ్రహించింది. 


విశేషం: (1) నన్నయభట్టు- “ప్రబోధించు” అన్న పదాన్ని ప్రయోగించిన స్థలాలు ప్రత్యేకంగా అనుకిలించతగినవి. తాను 
సంకల్పించిన భావాన్ని ఎదుటివారి మనస్సులను ఆకర్షించేటట్టు చేసి సుస్థిర ప్రభావాన్ని వహించటం అనే అర్థంలో ప్రబోధించు” 
అనే పదం (ప్రయుక్తం. (2) అతడు మదనాతురుడు. వికృతచిత్తుడు. అందుచేత ప్రబోధ ప్రభావం సులువుగా (ప్రసరించింది. 


క్ర అపహృత కమండలుండై । యపవిత్రుం డగుటం జేసి యధికతపోవీ 
ర్య పరిక్షయ మగుడును నా । తపస్విసుతు రాక్షసుండు దదయక తాన్‌. 269 


ప్రతిపదార్థం: అపహృత, కమండలుండు+ఐ= అపహరించబడిన కమండలం కలవాడై; న+పవిత్రుండు+అగుటన్‌+చేసి= 
పావనత్వాన్ని కోల్పోయినవాడు అవటంచేత; అధిక, తపస్‌+వీర్య, పరిక్షయము+అగుడును= మిక్కుటమైన తపస్సుయొక్క శక్తి 
నళించిపోవటం వలన; ఆ తపస్వి, సుతున్‌= ఆ బుషికుమారుడిని; రాక్షసుండు= రాక్షసుడు; తడయక= ఆలస్యంచేయక; 
తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: తన కమండలం ఆ లేజవరాలిచేత అపహరించబడింది. అందుచేత యవక్రీతుడు అపవిత్రుడైనాడు. 
అతని గొప్ప తపశ్శక్తి నశించిపోయింది. అందుచేత రాక్షసుడు ఆలస్యం చేయక ఆ బుషికుమారుడైన యవక్రీతుడిని 
ఎదుర్కొన్నాడు. 


వ. వానికి వెబిచి పఅిచి యవక్రీతుండు మహానదులు గొలంకులు సొచ్చిన నవి శుష్కంబులైన( దన జనకు 
నగ్నిహోత్రంబు. జొచ్చునంత. 270 
ప్రతిపదార్థం: వానికి= అతడికి- ఆ రాక్షసుడికి; వెజచి= భయపడి; పటచి= పారిపోయి; యవక్రీతుండు= యవక్రీతుడు; 


మహానదులు= గొప్పయేరులలో; కొలంకులు= సరస్సులలో; చొచ్చినన్‌= (ప్రవేశించగా; అవి= ఆ నదులున్నూ, కొలనులున్నూ; 
శుష్కంబులు+ఐనన్‌= ఇంకిపోగా; తన, జనకు+అగ్నిహోత్రంబున్‌= తన తండ్రి అగ్నిశాలను; చొచ్చునంత= (ప్రవేశించినంత; 


తాత్సర్యం: ఆ రాక్షసుడికి భయపడి యవక్రీతుడు పారిపోయి గొప్పనదులలో, సరస్సులలో (ప్రవేశించాడు. కాని, 
అవి ఎండిపోయినవి. అంత అతడు తనతండ్రియొక్క అన్నిహోత్రశాలలో (ప్రవేశించి దాక్కొన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 467 


ఆ. మునికుమారు నెగిచికొని వచ్చి నిశితశూ | లాయుధమున( బొడిచి యాసురమున 
రక్కసుండు చంపి, యక్కాంతయును దాను । నరిగె రైభ్యుకడకు నాక్షణంబ. 271 


ప్రతిపదార్థం: రక్కసుండు= రాక్షసుడు; మునికుమారున్‌= బుషిపుత్రుడిని; ఎగిచికొని వచ్చి= వెంబడించి చేరి; నిశిత, 
శూలాయుధమునన్‌= వాడిఅయిన బల్లెముతో; పొడిచి= గుచ్చి; ఆసురమునన్‌= రాక్షసత్వంతో; చంపి= వధించి; ఆ+కాంతయును+ 
తానున్‌= ఆ వనితయు, తానున్నూ; ఆ క్షణంబు+అ= ఆక్షణమే; రైభ్యు కడకున్‌= రైభ్యుడి దగ్గరకు; అరిగె= వెళ్ళారు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు బుషిపుత్రుడైన యవక్రీతుడిని వెంటాడి, వాడియైన ఈటెపోటుతో అతడిని క్రూరంగా 
పొడిచి చంపాడు. పిమ్మట ఆ రాక్షసుడున్నూ, ఆజవ్వనియున్నూ రైభ్యుడిదగ్గరకు వెళ్ళారు. 


విశేషం: ఇక్కడ సంస్కృత భారతంలో యవక్రీతుడు తన తండ్రియొక్క అగ్నిహోత్రశాలను ప్రవేశింపబోతున్నంతలో 
గృహపాలకుడైన సేవకుడు ద్వారంలో అతడిని అడ్డగించినట్టు, వెంట తరుముకొని వస్తున్న ఆ రక్కసుడు అపుడు యవక్రీతుడిని 
శూలంతో పొడిచి వైచినట్టు ఉంది. తన జనకుని అగ్నిహోత్రగృహాన్ని ప్రవేశిస్తే రాక్షసుని వలన భయం ఉండదని యవక్రీతుని 
అభిప్రాయం. యవక్రీతుడు అశుచియై ఉన్నందున కాబోలు గృహపాలకుడు అతడిని అగ్నిహోత్రశాలలోనికి ప్రవేశించనీయక 
అడ్డగించాడు. చూ. భండార్కరు సంస్థ ప్రతి 111-137 అధ్యా. 17&18 వ్ల; 138 అధ్యా, 7&8 క్లో, 


వ. రైభ్యుండును వానికి భార్యగా గృత్తి నిచ్చె; నంత నిట భరద్వాజుండు వనంబుననుండి వచ్చి తన కెప్పుడుం 
బ్రత్యుత్ధానంబు జేయునగ్ను లప్పు డడంగియున్న నచ్చెరువడి గృహపాలకుండైన శూద్రువలన నంత వృత్తాంతం 
బెటింగి, నిహతుం డైన పుత్తుం జూచి దుఃఖితుండై. 272 


ప్రతిపదార్థం: రైభ్యుండును= రైభ్యుడుకూడ; వానికి= ఆ రాక్షసుడికి; భార్యగాన్‌= భార్యగా; కృత్తిన్‌= కృత్తిని (హోమకుండంలో 
ఉద్భవించిన లేజవరాలిని); ఇచ్చెన్‌= ఇచ్చాడు; అంతన్‌= అటుపిమ్మట; ఇట= ఇక్కడ; భరద్యాజుండు= భరద్వాజ మహర్షి 
వనంబుననుండి= అరణ్యంలోనుండి; వచ్చి= వచ్చి; తనకు+ఎప్పుడున్‌= తనకు ఎల్లప్పుడు; ప్రత్యుత్తానంబు+చేయు= లేచి 
నిల్ఫొను; అగ్నులు= నిప్పులు; అప్పుడు= ఆ సమయాన; అడంగి+ఉన్నన్‌= అణగిపోయి, నివురుగప్పి ఉండగా; అచ్చెరువడి= 
ఆశ్చర్యమంది; గృహ, పాలకుండు+ఐన= ఇంటిని కాపాడేటటువంటి; శూ(ద్రువలనన్‌= సేవకుడి వలన; అంత, వృత్తాంతంబు= 
జరిగినదంతయు; ఎతింగి= తెలిసికొని; నిహతుండు+ఐన= మరణించినటువంటి; పు(త్రున్‌+చూచి= కొడుకును చూచి; 
దుఃఖితుండు+ఐ= శోకించినటువంటివాడై. 


తాత్సర్యం: రైభ్యుడు ఆ రాక్షసుడికి భార్యగా కృత్తిని ఇచ్చాడు. అంత, ఇక్కడ భరద్వాజుడు అడవినుండి ఆ(శ్రమానికి 
వచ్చాడు. నిత్యం అతడికి లేచి స్వాగతం ఆచరించే అగ్నులు ఆనాడు అణగి నివురుగప్పి ఉన్నాయి. భరద్వాజుడికి 
ఆశ్చర్యం కలిగింది. అంత గృహపాలకుడైన సేవకుడివలన జరిగిన సంగతి తెలిసికొని కుమారుడి మరణానికి 
మిక్కిలి దుఃఖించాడు. 


ఆ. రైభ్యు( దధికకోపరతు. డంటి, నమ్ముని । యాశ్రమంబుదెసకు నరుగ వలవ 
దంటి; వినంగ నొల్లవైతి నా పలుకులు; । గర్వితునకు బుద్ది గాన నగునె? 273 


ప్రతిపదార్థం: రైభ్యుండు= రైభ్యమహాముని; అధిక, కోపరతుండు+అంటిన్‌= మిక్కుటమైన ఆగ్రహ స్వభావం కలవాడు అని 
చెప్పిఉన్నాను; ఆ+ముని+ఆ(శమంబు, దెసకున్‌= ఆ బుషియొక్క ఆ(్రమం దిక్కుకు; అరుగ, వలవదు+అంటి= వెళ్ళ వద్దు 
(ఈం 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని చెప్పి ఉన్నాను; నా పలుకులు= నా మాటలు; వినంగన్‌= వినటానికి; ఒల్లవు+ఐతి(వ)= ఇష్టపడలేదు; గర్వితునకు= 
గర్వంలో ఉన్నవాడికి; బుద్ది= మంచి అభిప్రాయం; కానన్‌+అగునె?= కనిపిస్తుందా? 


తాత్సర్యం: రైభ్యుడు మిక్కిలి కోపంకలవాడని నీకు నేను ముందుగానే చెప్పిఉన్నాను కదా! ఆ మునిఆశ్రమంప్రాంతానికి 
వెళ్ళవద్దని కూడా హెచ్చరించి ఉన్నాను. నీవు నామాట వినలేదు. గర్వం కలవాడికి మంచిబుద్ది కలుగుతుందా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అని ప్రలాపించుచు భరద్వాజుండు వాని దహించి, పుత్రశోక దహనంబు సహింపనోపక తద్దహనంబున 
దేహ త్యాగంబు( జేసె; నంత బృహద్దు్యమ్ముండను రాజు సత్తయాగంబు చేయుచుండి, రైభ్యు పుత్తుల 
కో ట్‌ ర 

నర్జ్భావసుపరావసులం దనకు బుత్విజులంగా వరియించిన నయ్యిరువురు(దండ్రిచే ననుజ్ఞాతులై 
వానియజ్ఞంబు నడుపుచుండి, యొక్కనాండు పరావసుండు నిజాశ్రమంబునకు వచ్చువాడు వేగుంబోక చీ 

కటి నడవిలో నేకతంబ తనకు నెదురుగా వచ్చు రైభ్యు నెటుంగక మృగంబకా వగచి నిజప్రాణ భయంబున 
వధియించి పదంపడి యెటింగి పరమదుఃఖీతుండై ప్రేతకార్యంబులు దీర్చి, బృహద్దుమ్ను సత్తంబునకు వచ్చి 

యాల =] © 

తన చేసిన పితృఘాతం బగ్రజునకుం జెప్పి యిట్లనియె. 274 


ప్రతిపదార్థం: అని= అంటూ; (ప్రలాపించుచు= ఏడుస్తూ; భరద్వాజుండు; వానిన్‌= (ఆ యవక్రీతుడి శరీరాన్ని) అతనిని; 
దహించి= అగ్ని సంస్కారంచేసి; పుత్ర, శోక, దహనంబు= కుమారుడిమరణం వలన ఏర్పడిన దుఃఖ మనే అగ్నిని; 
సహింపన్‌+ఓపక= తాళలేక; తద్‌+దహనంబునన్‌= ఆమటంలో పడి; దేహ, త్యాగంబున్‌+చేసెన్‌= శరీరాన్ని వీడాడు; అంతన్‌= 
అటుపిమ్మట; బృహద్ద్యుమ్నుండు+అను, రాజు= బృహద్ద్యుమ్నుడు అనేపేరు కల ప్రభువు; సత్రయాగంబున్‌= సత్రయాగాన్ని; 
చేయుచు+ఉండి= చేయటానికి ఉపక్రమించి ఉండి; రైభ్యుపుత్రులన్‌= రైభ్యుడి కొడుకులను; అర్జావసు, పరావసులన్‌= 
అర్జావసుడు, పరావసుడు అనేవారిని; తనకు= తనకు; బుత్విజులంగా= యాజ్ఞికులుగా; వరియించినన్‌= ఎన్నుకొనగా; 
ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరున్నూ; తండ్రిచేన్‌= తండ్రిచేత; అనుజ్ఞాతులు+ఐ= అనుమతి పొందినవారై; వాని యజ్ఞంబు= 
అతడి యజ్ఞం, ఆ బృహద్యుమ్నుడి సత్రయాగం; నడుపుచుండి= నిర్వహిస్తూ; ఒక్కనాండు= ఒకానొకరోజు; పరావసుండు= 
పరావసుడు; నిజ+ఆ(శ్రమమునకు= తన బుషివాటికకు; వచ్చువాండు= వచ్చేటప్పుడు; వేగుంబోక= తెల్లవారుజామున, 
చీంకటిన్‌= అంధకారంలో; అడవిలోన్‌= అరణ్యంలో; ఏకతంబు+అ= ఒంటరిగా; తనకున్‌+ఎదురుగా వచ్చు= తనకు 
ఎదురుగా వచ్చే; రైభ్యున్‌= రైభ్యుడిని; ఎఖుంగక= తెలియక; మృగంబు+అ+కా వగచి= జంతువు అని తలపోసి; నిజ, (ప్రాణ, 
భయంబున= తన అసువులపై భీతిచొప్పున; వధియించి= సంహరించి; పదంపడి= అటు పిమ్మట; ఎటింగి= తెలిసికొని; 
పరమ, దుఃఖితుండు+ఐ= మిక్కిలి శోకించినవాడై; ప్రేత, కార్యంబులు= శవానికి చేయవలసిన అగ్నిసంస్కారాదులు నెరవేర్చి; 
బృహద్ద్యుమ్ను, స(త్రంబునకున్‌= బృహద్ద్యుమ్న మహారాజుయొక్క సత్రయాగశాలకు; వచ్చి= అరుదెంచి; తన, చేసిన, పితృ 
ఘాతంబు= తాను చేసిన పితృవధ; అగ్రజునకున్‌+చెప్పి= అన్నగారికి నివేదించి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని ఏడుస్తూ భరద్వాజుడు, యవకక్రీతుడి శరీరానికి అగ్నిసంస్కారం చేసి, పుత్రశోకమనే అగ్నికి తాళలేక 
తానున్నూ ఆ చితిలో పడి దేహాన్ని త్యజించాడు. అంతట బృహద్దుమ్నుడు అనే రాజు సత్రయాగం చేయ 
సంకల్పించి, రైభ్యుడి కొడుకులైన అర్జావసు పరావసులను బుత్విజులుగా ఎన్నుకొన్నాడు. వారున్నూ, తమ తండ్రి 
రైభ్యుడి అనుమతిని పొంది బృహద్ద్యుమ్నుడి యజ్ఞాన్ని నడుపుతున్నారు. ఒకానొకరోజు పరావసుడు వేకువచీకటిలో 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 469 


తన ఆశ్రమానికి మరలి వస్తున్నాడు. ఎదురుగా రైభ్యుడు వచ్చాడు. ఆ అడవిలో పరావసుడు ఒంటరిగా వస్తున్న 
రైభ్యుడిని క్రూరమృగంగా (భ్రమించి తన ప్రాణాలు కాపాడుకొనదలచి, అతడిని సంహరించాడు. తదుపరి తాను 
చంపింది తన తండ్రినే అని పరావసుడు తెలిసికొని మిక్కిలి దుఃఖించి, తండ్రి శవానికి అగ్నిసంస్కారాదులు 
నిర్వర్తించి బృహద్యుమ్నుని సత్రయాగశాలకు వచ్చి తాను చేసిన పితృహత్యను అన్నగారికి నివేదించి ఇట్టా పలికాడు. 


తే. “నీవు దీని నొక్కరుండవు నిర్వహింప । నోప; వే నొక్కరుండ నయ్యును గడంగి 

నడప నోపుదు( గావున నాతదర్ధ | మాచరింపుము బ్రహ్మహత్యావ్రతంబు.' 275 
ప్రతిపదార్థం: నీవు= నీవు; దీనిన్‌= ఈ సత్రయాగాన్ని; ఒక్కరుండవు= ఒక్కడివై, ఒంటరిగా; నిర్వహింపన్‌+ఓపవు= నెరవేర్చజాలవు; 
ఏను= నేను; ఒక్కరుండన్‌+అయ్యును= నేను ఒంటివాడినైనప్పటికీ; కడంగి= పూని; నడపన్‌+ఓపుదున్‌= నిర్వహించగలను; 
కావున= కాబట్టి; నాతదర్హము= నాకు బదులుగా; (బ్రహ్మహత్యా, వ్రతంబు= (బ్రాహ్మణుడిని చంపినపాపం పోగొట్టే నోము; 
ఆచరింపుము= చేయుము. 


తాత్సర్యం: 'ఓ అర్జావసూ! ఈ సత్రయాగాన్ని నీవు ఒక్కడివై నిర్వహించలేవు. నేను ఒక్కడినే అయినా 
నిర్వహించగలను. కాబట్టి నీవు నాకు బదులుగా బ్రహ్మహత్యను పోగొట్టే వ్రతాన్ని చేయుము”. 


వ. అనిన నర్జావసుం'డట్లు సేయుదు' నని బ్రహ్మహత్యావ్రతంబులు సలుపుచుండె.; బరావసుండును నొక్కరుండ 
సత్తయాగంబు జరుపుచుండె; నంత నర్హావసుండు బ్రహ్మృహత్యాప్రాయశ్చిత్తంబుల. జేసి యా 

ర్‌ థ న్‌ా చ - 
సత్రయాగంబునకు వచ్చిన, వానిం జూచి పరావసుండు బృహద్యుమ్నున కిట్లనియె. 276 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అర్జావసుండు= అర్జావసుడు; అట్టు+చేయుదున్‌= ఆ విధంగా చేస్తాను; అని= 
అనిచెప్పి; బ్రహ్మహత్యావ్రతంబులు= బ్రాహ్మణుడిని చంపినందుకు సం(క్రమించిన పాపాలను పోగొట్టే నోములను; సలుపుచుండెన్‌= 
చేస్తున్నాడు; పరావసుండును= పరావసుడు సయితం; ఒక్కరుండు= తాను ఒక్కడే; సత్రయాగంబు= స(త్రయాగాన్ని; 
జరుపుచుండెన్‌= నిర్వహిస్తున్నాడు; అంతన్‌= అటుపిమ్మట; అర్జావసుండు= అర్జావసుడు; (బ్రహ్మ, హత్యా, ప్రాయళ్చిత్తంబులన్‌+ 
చేసి= (బ్రాహ్మణుడిని చంపినందువలన కలిగిన పాపానికి పరిహారాలు చేసి; ఆ స(త్రయాగంబునకు= ఆ సత్రయాగం 
నిర్వహించటంకొరకై; వచ్చిన= రాగా; వానిన్‌+చూచి= అతడిని (ఆ అర్జావసుడిని) చూచి; పరావసుండు= పరావసుడు; 
బృహద్యుమ్నునకు= బృహద్యుమ్న మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా తెలిపాడు. 


తాత్సర్యం: అని చెప్పగా అర్జావసుడు అంగీకరించి తాను బ్రహ్మహత్యాపాతకానికి నిష్కృతి కలిగించే వ్రతాలు 
థి 
చేయసాగాడు. పరావసుడు తాను ఒక్కడే సత్రయాగాన్ని నిర్వహిస్తున్నాడు. అంతట, అర్జావసుడు బ్రహ్మహత్య 
అ థె 

వలన ఏర్పడిన పాపం తొలగటానికి పరిహారవ్రతాలు నిర్వర్తించి తిరిగి సత్రయాగాన్ని నిర్వహించటానికి రాగా, 
అతడిని చూచి పరావసుడు బృహద్యుమ్నమహారాజుతో ఇట్లా అన్నాడు. 
క. “ఇమ్ముని నీ యజ్ఞాయత । నమ్ము. బ్రవేశింప(దగ(డు నరనాయక! యు 

గ్రమ్ముగ సలిపెడు శుభకా । ర్యమ్ములకుం బాసి బ్రహ్మహత్యావ్రతముల్‌. 277 
ప్రతిపదార్థం: ఈ+ముని= అర్జావసుడు; నీ యజ్ఞణఆయతనమ్మున్‌= నీ యాగశాలలో; ప్రవేశింపన్‌+తగండు= (ప్రవేశించటానికి 
అర్హుడు కాడు; నర నాయక!= ఓ మహారాజా!) శుభకార్యములకున్‌+పాసి= మంచివిగా జరిగే క్రియలను; వీడి; ఉగ్రమ్ముగన్‌= 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


తీవ్రంగా; బ్రహ్మ హత్యా, వ్రతముల్‌= (బ్రాహ్మణుడిని చంపటంచేత ఏర్పడే పాపం పరిహరించటానికై నోములు; సలిపెడున్‌= 
చేస్తున్నాడు. 


తాత్సర్యం: 'ఓ బృహద్దుమ్న మహారాజా! ఈ బుషి నీ యాగశాల (ప్రవేశించటానికి యోగ్యుడు కాడు. ఇతడు 
శుభకార్యాలను విడిచి, తీవ్రమైన బ్రహ్మహత్యాపాతకాన్ని పరిహరించే వ్రతాలు చేస్తున్నాడు. 


వ. అనవుడు, బృహద్ద్యుమ్న ప్రేరితులైన జనులచేత నుత్సార్యమాణుం డయి యర్జావసుం డనియె'బరావసుండు 
గాని యేను బ్రహ్మఘాతకుండ. గాను; వానికై వ్రతంబు సలిపి తత్పాతకవిముక్తు. జేసితి నని చెప్పిన 
యర్జావసు యథార్థకథనంబునకు మెచ్చి యగ్నిపురోగములైన దేవతలు వాని కిట్లనిరి. 278 


ప్రతిపదార్థం: అనవుడు= అని చెప్పగా; బృహద్ద్యుమ్న (పీరితులు+ఐన= బృహద్యుమ్నుడిచేత ఆదేశించబడి (ఆజ్ఞాపించబడిన); 
జనులచేతన్‌= మనుష్యులచేత; ఉత్సార్యమాణుండు+అయి= తొలగించబడినవాడై; అర్జావసుండు; అనియెన్‌= చెప్పాడు; 
పరావసుండు+కాని= పరావసుడే కాని; ఏను= నేను; (బ్రహ్మ, ఘాతకుండన్‌+కాను= బ్రాహ్మణుడిని చంపినవాడిని కాను; 
వానికై= అతడి కొరకు; (వ్రతంబు, సలిపి= నోములు నోచి; తత్‌+పాతక, విముక్తున్‌+చేసితి= అతడిని పాపంనుండి 
తొలగించాను; అని చెప్పిన= అని చెప్పినటువంటి; అర్జావసు యథార్థ కథనంబునకు= అర్జావసుడు చెప్పిన నిజమైన 
మాటలకు; మెచ్చి= మన్నించి; అగ్ని, పురస్‌+గములు+ఐన= అగ్నిని ముందు పెట్టుకొన్నవారైన; దేవతలు= వేల్పులు; వానికి= 
అతడికి; ఇట్టు+అనిరి= ఈవిధంగా చెప్పారు. 


తాత్సర్యం: అని చెప్పగా, బృహద్ద్యుమ్న మహారాజుయొక్క అనుచరులు యజ్ఞశాలలోనికి ప్రవేశించనీయక తనను 
వారించటం చేత అర్జావసుడు ఇట్టా చెప్పాడు: (బ్రహ్మహత్య చేసింది పరావసుడే కాని నేను కాదు. అతడి పాపాలు 
తొలగటంకొరకై నోములు నోచిన వాడిని నేను.” ఆమాటలు విని వేల్పులు అతడు చెప్పిన సత్యానికి అతడిని 
అభినందిస్తూ ఇట్టా పలికారు. 


దేవత లర్జావసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట (సం. 3-139-18) 


తే. 'తమ్ముచేసిన దురితముల్‌ తలంగ6 బూని । ధర్మబుద్దివై వ్రతములు పేర్మి. జలిపి 
తనఘ! నీకు నభీష్టంబు లైన వరము । లడుగు మిచ్చెద; మీ మెచ్చు గడవ నగునె!' 279 


ప్రతిపదార్థం: తమ్ము, చేసిన= తమ్ముడుచేసిన; దురితముల్‌= పాపాలు; తలంగన్‌+పూని= తొలగించటానికి ప్రయత్నించి; 
ధర్మబుద్దివి+ఐ= ధర్మమందు మనస్సు కలవాడివై; వ్రతములు= నోములు; పేర్మిన్‌= గౌరవంతో; చలిపితి= నెరవేర్చావు; 
అనఘ!= పాపరహితుడివైన ఓ పవిత్రుడా!; నీకున్‌= నీకు; అభీష్టంబులు+ఐన= మిక్కిలి ఇష్టాలైన; వరములు= కోరికలు; 
అడుగుము= వేడుకొమ్ము; ఇచ్చెదము= ఇస్తాము; ఈ మెచ్చు, కడవన్‌+అగునె= ఈ నీ గొప్పతనం ఊరకే తొలగిపోవదగింది 
కాదు: 


తాత్సర్యం: 'పాపరహితుడివైన ఓ పవిత్ర చరిత్రుడా! అర్జావసు మహర్షీ! నీ తమ్ముడు చేసినపాపాలను తొలగించటానికి 
పూనిన ధర్మాత్ముడివి నీవు. నీవు చేసిన వ్రతాలు గొప్పవి. నీకు మిక్కిలి ఇష్టాలైన వరాలు కోరుకొనుము ఇస్తాం. 
నీ గొప్పతనం బహూకృతికి అర్హమైనది.” 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 471 


వ. అనిన దన తండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించియుండను, నిజజనకుండు 
పరావసుచేత నిహతుం డగుట నిస్తరింపను వలయు నని ప్రార్థించి, దేవతల వరంబున నర్జావసుండు రైభ్య 
భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె. 280 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన (చెప్పగా); తన తండ్రియు= తనతండ్రియు; భరద్వాజుండును= భరద్వాజుడున్నూ; 
యవశక్రీతుండును= యవశక్రీతుడున్నూ; ఎప్పటి+అట్టు+అ= లోగడమాదిరిగానే; జీవించి+ఉండను= (బ్రతికి ఉండేటట్టు (జీవించాలి); 
నిజ జనకుండు= తనతండ్రి; పరావసుచేత= పరావసుడిచేత; నిహతుండు+అగుట= చంపబడటం; నిస్తరింపను= (చంపటం 
వలన ఏర్పడిన) పాపం పరిహరింపను- పాపం పరిహరించబడటం; వలయున్‌+అని= కావాలని; (ప్రార్థించి= వేడుకొని; 
దేవతల= వేల్పుల; వరంబునన్‌= అను[గ్రహంవలన; అర్జావసుండు= అర్జావసుడు; రైభ్య, భరద్వాజ, యవ(్రీతుల= రైభ్యుడిని, 
భరద్వాజుడిని, యవశ్రీతుడిని; సంజీవితులన్‌+చేసినన్‌= తిరిగి (బ్రతికించగా; ఆ+దేవతలకు= ఆ వేల్పులకు; యవక్రీతుండు= 
యవక్రీతుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా, తనతం(డ్రియును, భరద్వాజుడున్నూ యవ॥్రీతుడున్నూ యథాపూర్వంగా (బ్రతికి ఉండాలనీ, 
పరావసుచేత తండ్రి చంపబడిన దోషం పరిహరించబడాలనీ వరాలు అను[గ్రహించండని వేల్పులను అర్జావసుడు 
ప్రార్థించాడు. దేవతల దయవలన, అర్జావసుడు రైభ్య భరద్వాజ యవక్రీతులను తిరిగి (బ్రతికించాడు. అప్పుడు 
యవక్రీతుడు దేవతలతో ఇట్లా పలికాడు. 


విశేషం: ఈ వచనం రెండవ పంక్తిలో “పరావసుచేత నిహతుండగుట వాని విస్మరింపను వలయునని”- అనే పాఠాంతరం 
కొన్ని ప్రతుల్లో ఉంది. దీనిని బట్టి పరావసునిచేత నిహతుడైన విషయం తండ్రియగు రైభ్యునకు తెలియకూడదని అర్జావసుడు 
దేవతలను కోరినట్టు వెల్లడౌతున్నది. 
తే. “ఏను బహువేదశాస్త్రమ్ము లెటింగి, వ్రతము । లెల్ల జేయుచు రైభ్యుచే నిట్లు హతుండ 

నైతి; నాకంటె రైభ్యున కధికశక్తి । యైన తెజం గెట్టు?' లనిన నిట్లనిరి సురలు. 281 


ప్రతిపదార్థం: ఏను= నేను; బహు, వేద, శాస్తమ్ములు= వివిధవేదాలు, శాస్ర్తాలు; ఎతీ(గ= తెలిసికొని; వ్రతములు+ఎల్లన్‌= 
నోములన్నింటినీ; చేయుచున్‌= అనుష్టిస్తూ; రైభ్యుచేన్‌= రైభ్యుడిచేత; ఇట్టు= ఈ రీతిగా; హతు(డను+ఐతిన్‌= చంపివేయబడ్డాను; 
నాకంటెన్‌= నాకంటె; రైభ్యునకు= రైభ్యుడికి; అధికశక్తి= ఎక్కువ మహిమ; ఐన+తెణు6గు= ఏర్పడినమార్గం; ఎట్టులు?= ఎట్లా 
సంభవించింది?” అనినన్‌= అని అడుగగా; సురలు= వేల్పులు; ఇట్టు+అనిరి= ఈవిధంగా తెలిపారు. 


తాత్సర్యం: 'నేను వివిధశా(స్తాలను, వేదాలను ఎరిగినవాడిని, సమస్తవ్రతాలు దీక్షతో ఆచరించినవాడిని. కాని, ఈ 
విధంగా రైభ్యుడిచేత ఏల సంహరించబడినాను? నాకంటె రైభ్యుడికి హెచ్చుశక్తి ఏరీతిగా లభించింది?” అని 
ప్రశ్నించగా, యవక్రీతుడికి దేవతలు ఈవిధంగా సమాధానం చెప్పారు. 


క  'గురుశుశ్రూష యొనర్హుచు€. । బరమక్షేశమున. జేసి పడసిన విద్యల్‌ 
స్పురియించు.(గాక; గురుముఖ । విరహితముగ౯ బడసినవియు వెలయునె యెందున్‌? 282 


ప్రతిపదార్థం: గురు, శుశ్రూష= గురువుగారికి పరిచర్య; ఒనర్చుచున్‌= చేస్తూ; పరమ, శ్లేశమునన్‌+చేసి= మిక్కిలి కష్టపడటంచేత; 
పడసిన; విద్యల్‌= పొందిన చదువులు; స్పురియించున్‌+కాక= శోభిల్ల గలవుకాని; గురు, ముఖ, విరహితముగన్‌= అధ్యాపకుడి 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముఖతః; (నోటిద్వారా) ఉపదేశపూర్వకంగా అభ్యసించకుండా; పడసినవియు= పొందినట్టివి; ఎందున్‌= ఎక్కడైనా; వెలయునె= 
శోభిల్లుతాయా!. 


తాత్సర్యం: 'గురువుగారికి పరిచర్యచేస్తూ, మిక్కుటమైన ప్రయాసను ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి 
కాని, అధ్యాపకుడి ద్యారా (గురు ముఖత); అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు ఎక్కడైనా శోభిస్తాయా! 


వ. నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీయధ్యయనశ్రుతంబులు 
నిర్వీర్యంబు లయ్యె; గురుసంతోషకరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్టించెం గావున నాతం డిట్టి శక్తివడసె 
నని దేవతలు దివంబున కరిగి; రిది యవక్రీతు నివాసం; బిందు వసియించినవారు దురిత విముక్తులగుదు; 
రిది కాలశైలం; బిది సప్తవిధం బైన గంగ; యిది మనుష్యుల కగోచరం; బింద యుండి సమాధి శౌచపరులై 
చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుష 
సుపర్వులు సురేంద్రుం గొలిచి పోయెద; రిందుల కాబునూటుయోజనంబులు గలదు కైలాసపర్వతం; బందు 
గుబేరుం డుండు' నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వాని నెల్లం జూచి; రంత 
నంతక సుతుండు భీమున కిట్లనియె. 283 


ప్రతిపదార్థం: నీవు= నీవు; గురు, ముఖంబునన్‌= గురువు నోటినుంచి; పడయక= పొందక; ఒండు, విధంబునన్‌= వేరొక 
విధంగా; పడయుటన్‌+చేసి= సంపాదించటంచేత; నీ అధ్యయన, (శ్రుతంబులు= నీ చదువులు, వేదాలు; నిర్‌+వీర్యంబులు+ 
అయ్యె= పటుత్వం లేనివి అయినాయి; గురు, సంతోష, కరుండు+ఐ= అధ్యాపకుడికి సంతోషం కలిగించినవాడై; రైభ్యుండు= 
రైభ్యుడు; (బ్రహ్మజ్ఞానంబు= వేదాలను గూర్చిన జ్ఞానాన్ని; ఉపార్టించెన్‌= సంపాదించాడు; కావునన్‌= కాబట్టి; ఆతండు= ఆ 
రైభ్యుండు; ఇట్టి, శక్తి= ఈ విధమైన మహిమ; పడసెన్‌= పొందాడు; అని= అని చెప్పి; దేవతలు= వేల్పులు; దివంబునకు+అరిగిరి= 
స్వర్గానికి వెళ్ళారు; ఇది= ఈ చోటు; యవక్రీతు నివాసంబు= యవక్రీతుడు నివసించిన స్థలం; ఇందు= ఇక్కడ; వసియించినవారు= 
ఉన్నవారు; దురిత, విముక్తులు+అగుదురు= పాపంనుండి విడివడిన వారౌతారు. ఇది= ఈ క్షేత్రం; కాలశైలంబు= కాలపర్వతం; 
ఇది= ఇది; సప్త, విధంబు+ఐన= ఏడు పాయలు అయిన; గంగ= గంగానది; ఇది= ఇది; మనుష్యులకు= మానవులకు; 
న+గోచరంబు= కనిపించనటువంటిది; ఇందు+అ+ఉండి= ఇక్కడే నిలిచి; సమాధి, శౌచ, పరులు+ఐ= సమాధి యోగానికి 
చెందిన నిర్మలత్వాన్ని అలవరచుకొన్నవారై; చూడుండు= చూడండి; ఇది; మందరనగంబు= మందరమనే పేరుకల పర్వతం; 
ఇందు= ఈ పర్వతంలో; నానా, (ప్రహరణ, పాణులు+ఐ= పెక్కువిధాలైన ఆయుధాలను ధరించిన చేతులు కలవారై; 
అష్ట+అశీతి సహ(స్ర గంధర్వులు= 88వేల మంది గంధర్వులు; కిన్నర, కింపురుష, సుపర్వులు= కిన్నరులు, కింపురుషులు, 
దేవతలు; సుర+ఇం[ద్రున్‌= దేవేంద్రుడిని; కొలిచి, పోయెదరు= సేవించి వెళ్ళుతారు; ఇందులకు= ఇక్కడికి; అలు, నూజు, 
యోజనంబులు= ఆరువందల ఆమడలు (ఆమడల దూరాన); కైలాస పర్వతంబు= కైలాసం అనేకొండ; కలదు= ఉన్నది; 
అందున్‌= ఆ కైలాస పర్వతమందు; కుబేరుండు+ఉండున్‌= కుబేరుడు (అనే దిక్పాలకుడు, ధనాధీశుడు) ఉంటాడు; అని= 
అంటూ; రోమశుండు+చెప్పినన్‌= రోమళమహర్షి చెప్పగా; పాండవులు= పాండుసుతులు; కృత, సమాధి, శీలురు+ఐ= 
చేయబడిన సమాధి అనే యోగం యొక్క స్వభావం కలవారై అనగా సమాధి శీలాన్ని పొందినవారై; వానిన్‌+ఎల్లన్‌+చూచిరి= 
ఆ క్షేత్రాలను అన్నింటినీ దర్శించారు; అంతన్‌= అటుపిమ్మట; అంతక, సుతుండు= ధర్మపుత్రుడు; భీమునకు= భీమసేనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నీవు గురుముఖతః వేదాది విద్యలు పొందలేదు. వేరువిధంగా విద్యలను ఆర్జించటంచేత, అవి శక్తి 
విహీనాలు అయినాయి. గురువు సంతసిల్లేటట్టు రైభ్యుడు వేదశాస్రాదుల జ్ఞానం ఆర్జించటంచేత అతడికి ఇటువంటి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 473 


మహిమ ఏర్పడింది- అని చెప్పి వేల్పులు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది యవక్రీతుడు వసించిన చోటు. ఇక్కడ 
స 

నివసించిన వారి(కి) పాపాలు నశిస్తాయి. ఇది కాలపర్వతం. ఇది ఏడుపాయల గంగానది. ఇది మనుష్యులకు 
కనిపించదు. ఇక్కడనే ఉండి, సమాధియోగానికి సంబంధించిన శుచిత్వాన్ని సాధించి దర్శించండి. ఇది మందరగిరి. 
ఇందు పెక్కు ఆయుధాలు ధరించి ఎనభైఎనిమిదివేలమందిగంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, వేల్పులు 
దేవేంద్రుడిని కొలిచి వెళ్ళుతారు. ఇక్కడికి ఆరువందల ఆమడల దూరంలో కైలాసపర్వతం ఉన్నది. అక్కడ 
కుబేరుడు ఉంటాడు” - అని రోమశుడు చెప్పాడు. అపుడు పాండవులు సమాధియోగాన్ని సాధించినవారై ఆ యా 
పుణ్యక్షేత్రాలను దర్శించారు. అంతట ధర్మరాజు భీమసేనుడికి ఈ విధంగా చెప్పాడు. 


సీ.  'దుర్గమం బైన యీ దుర్గమార్గంబున । నడవంగ నేర; మున్నతరథముల 
నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల | ద్రుపదతనూజను దోడికొనుచు 
సహదేవుండును నీవు చట్టనం గ్రమ్మజు( | డేనును నకులుండు నేంగి రోమ 
శాదేశమున జేసి యఖిలతీర్థంబులు । నాడి వచ్చెదము; మా యరుగుదెంచు 


ఆ. నంత కెంతయును బ్రయత్నంబుతో. గృష్టం। గాచి యుండుం డనిన ఘనుండు భీము 
డనియె 'నిట్టి రాక్షసాకీర్ణవనములో । నిన్ను. బాయనగునె నిమిషమేని. 284 


ప్రతిపదార్థం: దుర్గమంబు+ఐన= నడవటానికి వీలులేని; ఈ, దుర్గ, మార్గంబున= పోగూడనిదారిలో; నడవంగనేరము= 
నడవలేము; ఉన్నత, రథములన్‌= పెద్ద తేరులను; ఇంద్రసేన+ఆదులన్‌= ఇంద్రసేనుడు మొదలైన వారిని; ఈ, ధౌమ్య, 
విప్రల= ఈ ధౌమ్యుడిని, బ్రాహ్మణులను; (ద్రుపదతనూజను= (ద్రౌపదిని; తోడికొనుచున్‌= వెంటపెట్టుకొని; సహదేవుడును, 
నీవు= సహదేవుడున్నూ, నీవున్నూ; చట్టనన్‌+(క్రమ్మణు(డు= శీఘ్రంగా మరలండి; ఏనును, నకులుండున్‌= నేనూ, నకులుడున్నూ; 
రోమశ+ఆదేశమునన్‌+చేసి= రోమశుడి ఆజ్ఞను అనుసరించి; ఏంగి= వెళ్ళి; అఖిల, తీర్ణంబులున్‌= అన్ని తీర్జాలలో; ఆడి, 
వచ్చెదము= స్నానంచేసి రాగలం (వస్తాం); మా+అరుగుదెంచునంతకు= మేం వచ్చేవరకు; ఎంతయును= మిక్కిలి; 
ప్రయత్నంబుతోన్‌= పూనికతో; కృష్ణన్‌= (ద్రౌపదిని; కాచి+ఉండుండు= రక్షించండి; అనినన్‌= అని చెప్పగా; ఘను(డు= 
గొప్పవాడు; భీము(డు+అనియెన్‌= భీముడు చెప్పాడు; ఇట్టి= ఈవిధమైన; రాక్షస+ఆకీర్ల వనములో= రక్కసులతో నిండిన 
అడవిలో; నిన్నున్‌= నిన్ను; నిమిషము+ఏని= నిమిషమైనా; పాయన్‌+అగునె?= విడిచి ఉండవచ్చునా? 


తాత్సర్యం: “ఈ మార్గం నడవటానికి కష్టమైనది. ఈ దారిలో నడచి వెళ్ళలేం. పెద్దతేరులను, ఇం(ద్రసేనుడు 
మొదలైన ముఖ్యభటులను, ఈ ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులను, (ద్రౌపదిని వెంటబెట్టుకొని నీవూ, సహదేవుడూ 
శీఘ్రంగా మరలిపొండి. నేనున్నూ, నకులుడున్నూ కలిసి వెళ్ళి రోమశమహర్షి ఆజ్ఞానుసారం అన్ని తీర్థాలలో 
యె Sy యఖ 
స్నానంచేసి రాగలం. మేము తిరిగి వచ్చేవరకూ జాగ్రత్తగా [ద్రౌపదిని కాపాడండి'- అని ధర్మరాజు పలుకగా 
గొప్పవాడైన భీముడు ఇట్లా అన్నాడు: రాక్షసులతో నిండినటువంటి ఇట్టి అడవిలో నిన్ను ఒక్క నిమిషమైనా ఎడబాసి 
fas ౧ (ey (2) లే 
ఉండటం నాకు తగునా? 


చ. అనఘచరిత్రు నర్దును మహాభుజు నొక్కని( బాసి వంత. బొం 
దిన యెడ నిట్టిచోట సహదేవుండు నేనును గృష్టయున్‌ జగ 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


జ్ఞననుత! నిన్ను. బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే 
దన యగు; నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్న(డున్‌. 285 


ప్రతిపదార్థం: జగత్‌+జననుత!= లోకంలోని జనులచేత పొగడబడినవాడా!; అనఘ చరిత్రున్‌= పాపరహితమైన పవిత్ర 
ప్రవర్తన కలవాడిని; అర్జునున్‌= అర్జునుడిని; మహాభుజున్‌= గొప్పపరాక్రమం కలవాడిని; ఒక్కనిన్‌+పాసి= ఒక్కడిని విడిచి; 
వంతన్‌= బాధను; పొందిన+ఎడన్‌= అనుభవిస్తున్నాం కదా; ఇట్టి, చోటు+అ= ఇటువంటి స్పలంలో; సహదేవుడు; 
ఏనును+కృష్ణయున్‌= నేనున్నూ (ద్రౌపదియున్నూ; నిన్నున్‌+పాసినన్‌= నిన్ను ఎడబాసినచో; అసహ్యతరంబు+అగు= ఓర్భటానికి 
మరింత కష్టమైన; తీవ్రతాపవేదన+అగున్‌= మిక్కుటమైన బాధవలన దుఃఖం కలుగుతుంది; నీకు, మాకున్‌= నీకు, మాకు 
మధ్య; ఎన్నండున్‌= ఎప్పుడైనా; పరస్పర, భేదము= ఒండొరులు వేణుపడటం; ఉచితంబె?= సరియైనటువంటిదా? 


తాత్పర్యం: జగత్తులోని ప్రజలు అందరిచేత |ప్రస్తుతించబడిన ఓ ధర్మరాజా! పరమపవిత్రమైన (ప్రవర్తన కల 
అర్జునుడు ఒకడిని మాత్రమే ఎడబాసి ఇంత వేదన పొందుతుండగా, నేను సహదేవుడు (ద్రౌపది ఇప్పుడు నిన్ను 
కూడ ఎడబాసినట్టెతే మరింత భరించరాని బాధ, దుఃఖం మాకు కలుగుతాయి. నీకూ, మాకూ మధ్య పరస్పరం 
వేణుపడటం ఎన్నడైనా భావ్యమా? (కాదని అభిప్రాయం). 


క. కడు డస్సి నడవనోపని । యెడ నీ కమలాయతాక్షి నీ కవలను నే 
దడయక నఅకట నిడికొని । కడంకం గొనివత్తు విషమగహనాంతములన్‌. 286 


ప్రతిపదార్థం: కడు= చాలా, మిక్కిలి; డస్సి= బడలి; నడవన్‌+ఓపని+ఎడన్‌= నడవలేని అప్పుడు; ఈ, కమల+ఆయత+లక్షిన్‌= 
కమలాలవలె విశాలమైన కన్నులు కల దానిని, (ద్రౌపదిని; ఈ కవలను= ఈ జంట బిడ్డలను- ఈ నకుల సహదేవులను; 
ఏన్‌= నేను; తడయకన్‌= వెంటనే, ఆలస్యం చేయక; అణకటన్‌+ఇడికొని= భుజాలపై పెట్టుకొని, (అజక+కడ= అఅకడ); 
విషమ, గహన+అంతములన్‌= ఎత్తు పల్దాలతో నిండిన అడవుల లోపల; కడకన్‌= పూనికతో; కొనివత్తున్‌= మోసికొని వస్తాను 
(రాగలను). 


తాత్పర్యం: చాలా అలసిపోయి నడవలేకపోయినప్పుడు, కమలాలవంటి కన్నులు కల ఈ ద్రౌపదిని, కవలలు 
అయిన నకుల సహదేవులను నేను నా వీపుపైకి ఎక్కించుకొని పూనికతో మిట్టపల్లాలతో నిండిన అడవులు, కొండలు 
దాటేవరకు మోసి తీసికొని రాగలను. 


విశేషం: 'దడయక యజకడ నిడికొని - అని పాఠాంతరం 


వ. ఈ రథంబులతోంః బోవ నిమ్ము గాదేని వీని నింద్రసేనాదుల నెందేనిం బెట్టి పోద' మనిన రోమశుం డిట్లనియె. 287 


ప్రతిపదార్థం: ఈ రథంబులతోన్‌= ఈ తేరులతో; పోవన్‌= ప్రయాణించటం; ఇమ్ము+కాదు+ఏని= అనుకూలం కాకపోతే; 
వీనిన్‌= ఈ రథాలు మున్నగు వాటిని; ఇంద్రసేన+ఆదులను= ఇంద్రసేనుడు మొదలైనవారిని; ఎందు+ఏనిన్‌= ఎక్కడైనా; 
పెట్టి= ఉంచి; పోదము= (ప్రయాణిద్దాం; అనిన= అనగా; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ రథాలతో పోవటం అనుకూలం కాకపోతే వీటిని, ఇంద్రసేనుడు మొదలైన వారిని, ఎక్కడైనా ఉంచి 
మనం ప్రయాణిద్దాం'- అని చెప్పగా రోమశుడు ఇట్లా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 475 


క. “'అతులతపోవీర్యబలో । నృత బోదము గంధమాదనంబునకు; సమా 

గతు నందు. గాంతు మర్తును । నతివీరు నుదారు సురగణార్దితు. బార్జున్‌.” 288 
ప్రతిపదార్థం: అతుల, తపస్‌+వీర్య, బల+ఉన్నతిన్‌= సాటిలేని తపస్సు యొక్క పరాక్రమం యొక్క శక్తియొక్క ఉన్నతిచేత- 
అతిశయంచేత; గంధమాదనంబునకు= గంధమాదన పర్వతానికి; పోదము= వెళ్ళుదాం; అందున్‌= ఆ కొండ మీద; సమాగతున్‌= 
(స్వర్గంనుండి) వచ్చేటటువంటి; అర్జునున్‌= అర్జునుడిని; అతి వీర్రున్‌= గొప్ప శూరుడిని; ఉదారున్‌= త్యాగ గుణం కలవాడిని; 
సురగణ+అర్చితున్‌= దేవతల సమూహాలచేత పూజించబడిన వాడిని; పార్టున్‌= పృథయొక్క కొడుకును; కాంతుము= 
చూడగలం. 


తాత్సర్యం: మనం సాటిలేని తపో వీర్యబల మహిమాతిశయంచేత గంధమాదనపర్వతానికి వెళ్ళుదాం. అక్కడ 
మనం ఇంద్రలోకం నుండి రాగల ఆ మహావీరుడు, త్యాగస్వభావం కలవాడు, దేవతలచేత పూబించబడినవాడు ఐన 
అర్జునుడిని చూడగలం. 


నిశేషం: గంధమాదన పర్వతం, పురాణాలలో భూలోకానికి, స్వర్గలోకానికి పాలిమేరగా వర్షించబడింది. 


వ. అనిన నందటు సంతసిల్లి యరుగువారు ముందర ననేకప హయరథసనాథంబై యపారకిరాతబల 
సంకులంబైన దాని బుళిందాధిపతి యైన సుబాహుపురంబు( గని, యందు వానిచేతం బూజితులై తమ 
రథసూతహయనివహంబుల నింద్రసేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి, పాదచారులై పాంచాలిని 
బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుండు భీమున 
కిట్లనియె. 289 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అందణు= అంత మంది; సంతసిల్లి= సంతోషించి; అరుగువారు= వెళ్ళుతున్నవారు; 
ముందర= తమ యెదుట; అనేకప, హయ, రథ, సనాథంబు+ఐ= ఏనుగులు, గుర్రాలు, తేరులతో కూడినటువంటిదై; అపార, 
కిరాత, బల, సంకులంబు+ఐనదానిన్‌= మితి లేని ఆటవికభటులతో (క్రిక్కిరిసినదానిని; పుళింద+అధిపతి+ఐన= పుళిందులు 
అనబడే ఆటవికులకు (ప్రభువైన; సుబాహు, పురంబున్‌+కని= సుబాహుడి రాజధానిని చూచి; అందు= ఆ పురంలో; 
వానిచేతన్‌= ఆ సుబాహుడిచేత; పూజితులు+ఐ= అర్భించబడిన వారై; తమ, రథ, హయ, సూత, నివహంబులన్‌= తమ 
తేరులు, గుర్రాలు, రథ సారథుల సముదాయాలను; ఇంద్రసేన+ఆది, భృత్యులన్‌= ఇం[ద్రసేనుడు మొదలైన సేవకులను; 
సుబాహు+ఒద్దన్‌= సుబాహుడి దగ్గర; పెట్టి= ఉంచి; పాద, చారులు+ఐ= కాలినడకతో పయనించేవారై; పాంచాలిని= (ద్రౌపదిని; 
(బ్రాహ్మణులను= విప్రులను; రక్షించికొని= కాపాడుకొని; గంధమాధనంబునకు= గంధమాదన పర్వతానికి; అభిముఖులు+ఐ= 
ఎదురైన ముఖాలు కలవారై; అరిగిరి= వెళ్ళారు; అంత= అటుతర్వాత; ధర్మతనయుండు= ధర్మరాజు; భీమునకు= భీమసేనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా అందరూ సంతోషించారు. ఇక పాండవులు సపరివారంగా ముందుకు పయనించి 
ఆటవికులకు (ప్రభువైన సుబాహుడి రాజధాని చేరారు. ఆ సుబాహుడి నగరం ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో 
సమ్మర్హమైనది. మితిలేని ఆటవిక భటులతో క్రిక్కిరిసినటువంటిది. పాండవులు ఆ సుబాహు డందించిన 
అతిథిమర్యాదలను పొంది అతడిదగ్గర తమ రథాలను, సారథులను, గుర్రాలను, ఇంద్రసేనుడు మొదలైన సేవకులను 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉంచి, తాము పాదచారులై గంధమాదనపర్వతం ఉన్న దిక్కుకు పయనించారు. అంతట ధర్మరాజు భీముడితో ఇట్లా 
పలికాడు. 


సీ, “అలిగి వజ్రాయుధునైనను బోరిలో । నోర్వంగ నోపు నత్యుగ్రనీరు. 
జవమున( బవను( దేజంబున నాదిత్యు( । బోలినవాని, నంభోజనేత్రు, 


నాయతబాహు(, గృతాస్తు, సింహస్కంధు | సర్వధనుర్ధరాచార్యు, విజయు, 


నిత్యక్షమాన్వితు, నీ తమ్ము నర్జును | శుభగుణసుందరు' జూచునంత 


ఆ. కధికతాపతప్త మైనది నా చిత్త; | మొనర నతనితోడ నొక్కటునికి 
యెన్నం డొక్కొ మనకు! నిందటి కగునాత( । డేల మసలెనొక్కొ యిన్ని యేండ్లు! 290 


ప్రతిపదార్థం: అలిగి= కోపించి; వజ్ర+ఆయుధున్‌+ఐనను= వజ్రాన్ని ఆయుధంగా కలిగిన దేవేంద్రుడిని సైతం; పోరిలోన్‌= 
యుద్దంలో; ఓర్వంగన్‌+ఓపు= జయించగల; అతి+ఉ(గ్రవీరు= మిక్కిలి భయంకరమైన శూరుడిని; జవమునన్‌= వేగంలో; 
పవనున్‌= వాయుదేవుడిని; తేజంబునన్‌= (ప్రకాశంలో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పోలిన వానిన్‌= పోలినవాడిని; అంభోజునేత్రున్‌= 
పద్మాలవంటి కన్నులు కలవాడిని; ఆయతబాహున్‌= నిడివి అయిన చేతులు కలవాడిని; కృత+అ(స్రు= అస్త్రాల ప్రయోగంలో 
ఆరితేరినవాడిని; సింహస్కంధు= సింహంమూపు వంటి మూపు కలవాడిని; సర్వ, ధనుస్‌+ధర+ఆచార్యు= అందరు విలుకాం(డ్రకు 
గురువు అయినవాడిని; విజయు= విజయాన్నందుకొనేవాడిని; నిత్య, క్షమా+అన్వితు= ఎల్లప్పుడూ ఓర్పుతో కూడి ఉండేవాడిని; 
నీ తమ్మున్‌= నీ తమ్ముడైన; అర్జునున్‌= అర్జునుడిని; శుభ, గుణ, సుందరున్‌= మంచి గుణాలచేత అందమైన వాడిని; 
చూచునంతకున్‌= దర్శించేటంతవరకూ; నా, చిత్తము= నా మనస్సు; అధిక, తాప, తప్తము+అయినది= మిక్కలి బాధచే 
కాగినటువంటిది అయింది; ఒనరన్‌= ఒప్పునట్టుగా; అతనితోడన్‌= ఆ అర్జునుడితో; ఒక్కట+ఉనికి= ఒకేచోట చేరి ఉండటం; 
మనకు; ఎన్నడు+ఒక్కొ= ఎన్నడో కదా!; ఇందరకు+అగు= ఇంతమందికి ఇంతగా ప్రీతిపాత్రుడయ్యే; ఆతడు= ఆ అర్జునుడు; 
ఇన్ని+ఏండ్డు= ఇన్ని సంవత్సరాలు; ఏల= ఎందుచేత, మసలెన్‌+ఒక్కొ= ఆలస్యం చేశాడోకదా. 


తాత్పర్యం: 'కోపం వస్తే యుద్దంలో వజ్రాయుధం అస్త్రంగా కల దేవేంద్రుడిని సైతం ఓడించ గల మిక్కిలి 
భయంకరమైన శౌర్యం కలవాడు, వేగంలో వాయుదేవుడికి, వర్చస్సులో సూర్యుడికి సాటివచ్చేవాడు, పద్మాలవంటి 
కన్నులు కలవాడు, ఆజానుబాహుడు, విలువిద్యలో ఆరితేరినవాడు, సింహపుమూపులవంటి భుజాలు గలవాడు, 
విలుకాం[డ్ర కందరికీ గురువు. ఎల్లప్పుడూ గెలుపునందే వీరుడు. సదా ఓర్పుతో కూడి ఉండేవాడు, నీ తమ్ముడు 
అర్జునుడు. అటువంటి మంచిగుణాలచేత సుందరుడైన వాడిని చూచేంతవరకు నా మనసు మిక్కిలి పరితాపంచేత 
కాగుతున్నది. తిరిగి అతడితో కలిసిఉండటం మనకు ఎప్పటికి చేకూరుతుందో కదా! మన అందరి మనసులను 
ఇంతగా ఆకట్టుకొన్న అర్జునుడు ఇన్ని ఏండ్లు ఎందుకు ఆలస్యం చేశాడో! 


విశేషం: మహాభారతంలోను, ప్రాచీన భారతీయ సాహిత్యంలోను పలుతావుల (స్తీ పురుషులను వర్ణించే సందర్భంలో 
ఆంగికాభివర్లన కనిపిస్తుంది. ఇది సాముద్రిక శాస్త్రంలోని విశేషాలను వర్లించటం కాదు. అర్జునుడు అంభోజనే(త్రుడు. 
'అంభోరుహనేత్ర (స్తీ పాత్రలకు పలుచోట్ల పర్యాయపదం. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”. ఇందద్రియాలన్నింటిలో 
కన్నులకు కల ప్రాధాన్యాన్ని ప్రాచీనులు గుర్తించారు. అట్లాగే చేతులు, మూపు, నుదురు మొదలైన అవయవాలు వీరుని 
రూపవైభవచిహ్నాలు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 477 


మ. అనుచుం బార్జవిలోకనంబు మదిలో నర్జింప6గా ధర్మజుం 
డనవద్యుల్‌ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్‌ గంధమా 
దనశైలేంద్రము( గాంచి రున్నతబృహద్దాతుస్ట్థలీసంహతిన్‌ 
వ్‌ ~~ లి థ 
ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్‌ మహిన్‌. 291 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని తలపోస్తూ; పార్థ, విలోకనంబు= అర్జునుడిని చూడటం; మదిలోన్‌= మనస్సులో; 
అర్థింప(గా= కోరుకోగా; ధర్మజుండు= ధర్మరాజు; అనవద్యుల్‌= దోషం లేని పవిత్ర చరిత్రులు; తారు= తాము; ఆ+పాండవుల్‌= 
ఆ పాండవులు; కడు= మిక్కిలి; వేడ్కతోన్‌= సంతోషంతో; అరిగి= పయనించి; మహిన్‌= భూమిపై; ఉన్నత, బృహత్‌+ధాతు, 
స్థలీ, సంహతిన్‌= ఎత్తైన పెద్దవైన, ధాతువులుండే స్థలాల సమూహాలతో; ఘన, సంధ్యా+ఆగమ, శంక= గొప్పదైన సంజకెంజాయలు 
క్రమ్ముతున్నాయనే భ్రాంతిని; సత్‌+మునులకున్‌= గొప్ప బుషులకు; కావించుదానిన్‌= ఏర్పరచే. దానిని; గంధమాదన, 
శైల+ఇం(ద్రమున్‌= పర్వతాలలో (శ్రేష్టమైన గంధమాదనాన్ని; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: అని తలపోస్తూ అర్జునుడిని చూడాలి అనే కోరిక మనస్సులో ఏర్పడగా, పవిత్రచరిత్రులైన పాండవులు 
ధర్మరాజుతో పాటు మిక్కిలి వేడుకతో ప్రయాణం చేసి, గొప్ప గైరికాదిధాతువులు పలుచోట్ల ఉండటంచేత 
సంజకెంజాయలు (క్రమ్ముతున్నాయనే (భ్రాంతిని భూలోకంలోని మహర్షులకు కలిగించే గంధమాదనపర్వతరాజాన్ని 
సందర్శించారు. 


నిశేషం: అలం: ('భ్రాంతిమంతం. 


క. నానావర్ణ శిలావిహ । గానేక మృగాభిరామమై భూనారీ 

నానాభరణవిభూషిత । పీనోన్నతకుచము( బోలె వెలింగెడు దానిన్‌. 292 
ప్రతిపదార్థం: నానా, వర్ల, శిలా, విహగ+అనేక, మృగ+అభిరామము+ఐ= పెక్కు రంగులు కల రాళ్ళతోను, పక్షులతోను, 
పలుజంతువులతోను అందంగా ఉన్నదిన్నీ; భూ, నారీ, నానా, ఆభరణ, విభూషిత, పీన+ఉన్నత, కుచమున్‌+పోలెన్‌= 


భూదేవియొక్క పెక్కు అలంకారాలచేత అలంకరించబడిన దట్టమైన ఎత్తెన చన్నువలె; వెలింగెడుదానిన్‌= శోభిల్లేదానిని అనగా 
ఆ గంధమాదనాన్ని. 


తాత్సర్యం: పెక్కు రంగులు గల రాళ్ళతో, పక్షులతో, పలుజంతువులతో సుందరమై, పలు ఆభరణాలచేత 
అలంకరించబడిన భూదేవియొక్క స్తనంవలె వెలుగొందుతున్న గంధమాదనాన్ని (చూచారు). 


విశేషం: అలం: ఉపమ. పైపద్యం నాలుగవ పాదంలో కొన్ని ప్రతులలో “కుచముోలె బెడంగగుదానిన్‌”- అనే పాఠాంతరం 


ఉన్నది. 


పాండవులు గంధమాదనపర్వతంబునకుం బోవుట (సం. 3-143-1) 


క. లలితాచ్చ స్పటిక శిలా ।; తలములపై( బాటు విమలతర నిర్హ్య రిణీ 
జలపూరములను తారో । ల్లల దురుహారాలి నుజ్జ్వలం బగు దానిన్‌. 293 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: లలిత+అచ్చ, స్పటిక, శిలా, తలములపైన్‌= మనోహరమైనవి; నిర్మలమైనవి, అయిన స్ప్సటికశిలలు కల 
'ప్రదేశాలపై; పాజు= (ప్రవహించే; విమల, తర, నిర్జ రిణీ, జల, పూరములను= మిక్కిలి స్వచ్చమైన సెలయేళ్ళయొక్క నీటి 
వెల్టువలనెడి; తార+ఉల్లలత్‌+ఉరు, హార+ఆలిన్‌= ముత్యాలతో చలించే గొప్పదండల సముదాయంతో; ఉజ్జలంబు+అగు= 
(ప్రకాశించే; దానిన్‌= దానిని. 


తాత్సర్యం: సొగసైనవి, నిర్మలమైనవి అయిన స్ఫటికపు రాళ్ళుకల (ప్రదేశాలపై ప్రవహించే మిక్కిలి స్వచ్చమైన 
సెలయేటి నీటివెల్లువలనెడి, చలించే ముత్యాల హారాలతో (ప్రకాశించే గంధమాదనాన్ని చూచారు. 


విశేషం: ఇక్కడ గంధమాదనంపై (ప్రవహించే సెలయేళ్ళు ముత్యాలహారాలవలె ఉన్నవి అని భావం. గంధమాదనపర్వతం 
భూదేవి స్తనం వలె ఉన్నది. అందున్న సెలయేళ్ళు స్తనాన్ని ఆవరించిన ముత్యాలహారాలవలె ఉన్నాయి. వెనుకటి పద్యానికి ఇది 
అనుబంధం. 
ఉ. వారలు గంధమాదన మవార్యబలాఢ్యులు సొచ్చుచో మహా 

మారుత మప్పు వీచె నహిమద్యుతిమార్గము దిజ్ముఖంబులన్‌ 

భూరుహపత్రమిశ్ర మయి భూరిపరాగము గప్పంగా ధరి 

త్రీరుహశాఖలున్‌ విటిగి త్రెళ్ళంగ గుల్మలతాలి సాల్పడన్‌. 294 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; న+వార్య, బల+ఆఢ్యులు= అడ్డగించటానికి వీలులేని బలం కలవారు; గంధమాదనము+ 
చొచ్చుచోన్‌= గంధమాదనం చేరేటప్పటికి; అవ్హు= ఆ సమయంలో; మహా మారుతము= పెనుగాలి; అ, హిమ, ద్యుతి, 
మార్గము= సూర్యుడి దారిని (న+హిమ= మంచు కాని, ద్యుతి= వెలుగు అనగా వేడివెలుగు కలవాడు సూర్యుడు); 
దిక్‌+ముఖంబులన్‌= దిక్కుల మొగాలను; భూ, రుహ, పత్ర, మిశ్రము+అయి= చెట్టయొక్క ఆకులతో కలిసి; భూరి, 
పరాగము= ఎక్కువైన దుమ్ము; కప్పంగాన్‌= చుట్టుముట్టుగా; ధరిత్రీ రుహశాఖలున్‌= చెట్టకొమ్మలు; విజిగి= ముక్కలై; 
త్రెళ్ళంగన్‌= పడిపోగా; గుల్మ, లతా+ఆలి= పొదలు, తీగలు మొదలైనవి; సాల్పడన్‌= వరుసగా (క్రింద పడిపోయేటట్లు; వీచెన్‌= 
ప్రసరించింది. 


తాత్పర్యం: మహాపరా(క్రమవంతులైన పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోగానే, పెనుగాలి వీచింది. 
సూర్యుడిదారి (ఆకాశం), దిగ్రిగంతాలు చెట్ల ఆకులతో కలిసిన దుమ్ముచేత ఆవరించబడ్డాయి. చెట్లకొమ్మలు విరిగి 


పడ్డాయి. పొదలు లతలు నేలమట్టా లైనాయి. 


చ.  కడువడిగాడ్చుచే విలుగంగాం బడి త్రెళ్ళు మహీరుహాళి చ 
ప్పుడు విని యందటుం జెదరి భూమిపయిన్‌ గగనం బుదగ్రతం 
బడియెనొ శైలశృంగములు భగ్నము లయ్యెనొ యంచు ధూళి నె 
క్కడ జననేర కొండొరులC గానక యుండిరి సంచలాత్ములై. 295 


ప్రతిపదార్థం: కడు= మిక్కిలి; వడిగాడ్సుచే= వేగంగల గాలిచేత (యుంయూమారుతంచేత); విఖుగగాన్‌+పడి= ముక్కలు 
చేయబడి; (త్రెళ్ళు= (క్రిందకూలు; మహీరుహ+ఆళి, చప్పుడు= చెట్ల సమూహంవలన కలిగే శబ్దం; విని= ఆలకించి; 
అందజున్‌+చెదరి= పాండవులందరూ ఇటూ అటూ చెదిరిపోయి; భూమిపయిన్‌= నేలమీద; గగనంబు= నింగి; ఉద(గతన్‌= 
భయంకరంగా; పడియెనొ= పతనం అయిందో; శైల, శృంగములు= కొండల కొమ్ములు; భగ్నములు+అయ్యెనొ= పగిలిపోయినవో; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 479 


అంచు= అని తలపోస్తూ; ధూళిన్‌= దుమ్మువలన; ఎక్కడన్‌= ఎక్కడికీ; చననేరక= వెళ్ళలేక; సంచల+ఆత్ములు+ఐ= మిక్కిలి 
కదలిన హృదయాలు కలవారై; ఒండొరులన్‌= ఒకరిని ఒకరు; కానక= చూడజాలక; ఉండిరి= ఉన్నారు. 


తాత్సర్యం: యుంయూమారుతంచేత విరుగగొట్టబడి (క్రింది పడే చెట్ల సమూహాల చప్పుడు విని, అందరు ఇటూ 
అటూ కదలిపోయి, నింగి విరిగి భయంకరంగా నేలపై పడిందా, కొండ శిఖరాలు పగిలిపోయినాయా అని తలపోస్తూ 
మిక్కిలి కంపించిన హృదయాలు కలవారై, దుమ్ము దట్టంగా వ్యాపించటంచేత ఒకరిని ఒకరు చూడలేక పోయారు. 


వ. ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుంబోలె నీరంధ్రంబై కప్పిన బతిత తరు విటప లతా గుల్మంబులు 
కరతలంబులం బాయం ద్రోచుచు విశాలద్భృఢతరుమూలంబు లాశ్రయించి యగ్నిహోత్రంబులతో ధౌమ్య 
ధర్మజ సహదేవు లొక్కచోట, నుద్యద్గదా కార్ముకుండైన భీమసేనుండును ద్రౌపదియు నొక్కచోట, 
రోమశుండును నకులుండును బ్రాహ్మణులు నొక్కచోటనుగా నందటు వేటు వేటి యుండి రంత. 296 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహారేణుపటలంబు= గొప్పదుమ్ముకణాల సమూహం; అంధకారంబునున్‌+పోలె= 
చీకటివలె; నీరంధ్రంబు+ఐ= దట్టంగా; కప్పినన్‌= మూయగా (అంతట ఆవరించగా); పతిత తరు విటప లతా గుల్మంబులు= 
పడిపోయిన చెట్టయొక్క కొమ్మలు, తీగలు, పొదలు; కరతలంబులన్‌= అరచేతులతో; పాయన్‌+త్రోచుచు= ప్రక్కకు నెట్టుతూ; 
విశాల, దృఢ, తరు, మూలంబులు= పెద్దవి, చెక్కు చెదరనటువంటివి అయిన చెట్ల మొదళ్లను; ఆశ్రయించి= చేరి; 
అగ్నిహోత్రంబులతో= ఆరాధనకు ఉపకరించే నిప్పుతో; ధౌమ్య, ధర్మజ, సహదేవులు+ఒక్కచోటన్‌= ధౌమ్యుడు, ధర్మరాజు, 
సహదేవుడున్నూ ఒకచోట; ఉద్యత్‌+గదా, కార్ముకుండు+ఐన= ప్రకాశిస్తున్న గద, విల్లు పట్టుకొనిఉన్న; భీమసేనుండును= 
భీముడును; (ద్రౌపదియున్‌= (ద్రౌపదియును; ఒక్కచోటన్‌= ఒక స్థలంలో; రోమశుండును, నకులుండును, బ్రాహ్మణులును= 
రోమశుడు, నకులుడు, విప్రులును; ఒక్క చోటను+కాన్‌= ఒక్క స్థలంలో ఉండేటట్లుగా; అందణు= అందరు; వేటు, వేజు= 
వేరు వేరు స్థలాలలో; ఉండరి= నిలిచి ఉన్నారు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్సర్యం: ఈ విధంగా గొప్పు దుమ్ము దూమారం రేగి చీకటివలె దట్టంగా వ్యాపించింది. పడిపోయిన చెట్ల 

కొమ్మలను, తీగలను పొదలను అరచేతులతో అవతలకు త్రోస్తూ పెద్దపెద్ద చెట్ల మొదళ్ళను చేరి నిలిచి పాండవబృందం 
౮-6౮ ౧ 

మూడు భాగాలుగా వీడిపోయింది. ధౌమ్యుడు ధర్మరాజు సహదేవుడు ఒకచోట, గద, విల్లు పట్టుకొని భీముడు 

(ద్రౌపది ఒకచోట, రోమశుడు నకులుడు విప్రులు ఒకచోట వేరు వేరై చేరి నిలిచారు. 


చ. కురిసె( బ్రచండవృష్టి ఘనఘోషము లెల్ల కెలంకులన్‌ భయం 

కరములుగా( గరాళకరకాతతు లొప్ప( దటిల్లతాళి వి 

స్ఫురితముగా( బ్రపూర్ణ జలపూరముల న్గిరికుంజభూరిని 

న్హరతటినీతటీనికట సాలచయంబు విమూలితంబుగన్‌. 297 
ప్రతిపదార్థం: (ప్రచండ, వృష్టి= గొప్పవాన; ఘన, ఘోషములు= మేఘ గర్జనలు; ఎల్ల కెలంకులన్‌= అన్ని దిక్కులలో; 
భయంకరములు, కాన్‌= భయం కలిగించేవి కాగా; కరాళకరకా+తతులు= భయానకమైన వడగళ్ళు; ఒప్పన్‌= విలసిల్లగా; 


తటిత్‌+లతా+ఆళి= తటిల్లతాళి= మెరుపు తీగల సమూహం; విస్సురితముగాన్‌= మిరుమిట్లు కొలుపగా; (ప్ర, పూర్ణ జల, 
పూరములన్‌= మిక్కిలి నిండిన నీటి వెల్లువలచేత; గిరి, కుంజ, భూరి, నిర్భరతటినీ, తటీ, నికట, సాలచయంబు= కొండలదరి 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


నున్న పొదలు, పెద్ద సెలయేళ్ళు గట్ల దరి నున్న మద్దిచెట్ల సమూహం; విమూలితంబుగన్‌= వేళ్ళతోపాటు పెకలి పడిపోయేటట్లుగా; 
లు ౧ S0౧ (30) 
కురిసెన్‌= కురిసింది. 


తాత్సర్యం: గొప్పవాన కురిసింది. చుట్టుప్రక్కల మేఘగర్ణనలు భయాన్ని సృష్టించాయి. పెద్దపెద్ద వడగళ్ళు పడ్డాయి. 
మెరుపు తీగలు మిరుమిట్లు కొలిపాయి. నీరు అంతటా ఆవరించి (ప్రవహించసాగింది. కొండల దరి నున్న పొదలు, 
పెద పెద సెలయేళ్ళు గట దాపున ఉన్న (పెదు మది చెటు వేళ్ళతోపాటు సెకలించబడి కూలాయి. 

| 40) (ae | tye] య లు ధ్‌ 


వ. _ అట్లు గాడ్పుతోడి వాన పెద్దయుంబ్రొద్దు కురిసి యుడిగిన నందటు నొక్కచోటికి వచ్చి యెప్పటియట్ల యరుగు 
నెడ, నతివిషమ శిలాసంకటపథంబున నడవనేరక ద్రౌపది తొడరిపడి మూర్చిత మైనం బవనతనయుం 
డక్కోనులి నెత్తికొని యజనాస్తరణంబుపయిం బెట్టి కదళీదళంబుల వీచుచున్నం గవలు దాని పల్లవతామ్ర 
పాదతలంబు లాయుధాభ్యాసవశంబునం గిణీభూతంబులయిన తమ కరతలంబులంజేసి మెత్తన 
యొత్తుచుండి; రట్టి యవసరంబున ద్రౌపదిం జూచి దుఃఖీతుం డయి ధర్మతయుం డిట్లనియె. 298 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; గాడ్పుతోడివాన= గాలితో కూడిన వర్షం; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలా సేపు; కురిసి= వర్షించి; 
ఉడిగినన్‌= వెలసిపోగా, వెలిశాక; అందణున్‌= పాండవులంతా; ఒక్క, చోటికి, వచ్చి= ఒకే స్థలానికి చేరి; ఎప్పటి+అట్ట= 
అంతకుమునుపు వలె; అరుగు+ఎడన్‌= వెళ్ళుతూ ఉండగా; అతి, విషమ, శిలా, సంకట, పథంబున= మిక్కిలి ఎగుడుదిగుడైన 
రాళ్లచేత బాధకల్గించే దారిలో; నడవనేరక= నడవలేక; ద్రౌపది= పాంచాలి; తొడరిపడి= తొ(ట్రుపడి; మూర్చిత+ఐనన్‌= తెలివి 
కోల్ఫోవగా; పవన, తనయుండు= వాయుపుత్రుడైన భీముడు; ఆ+కోమలిన్‌= అక్కోమలిన్‌= సుకుమారి అయిన ఆ ద్రౌపదిని; 
ఎత్తికొని= మోసితెచ్చి; అజిన+ఆస్తరణంబుపయిన్‌+పెట్టి= బింకతోలు చాపమీద పడుకొనబెట్టి; కదళీదళంబులన్‌= అరటి 
ఆకులతో; వీచుచున్నన్‌= వీచుచుండగా; దాని= ఆమె యొక్క; పల్లవ, తామ్ర, పాద, తలంబులు= చిగురుటాకుల వలె 
ఎ(ర్రనైన అరికాళ్ళను; ఆయుధ+అభ్యాసవశంబునన్‌= అ(స్తాలను చాలాసార్లు ప్రయోగించి ఉన్న అలవాటు చేత; కిణీ 
భూతంబులు+అయిన= కాయలు కాసిన; తమ, కరతలంబులన్‌+చేసి= తమ అరచేతులతో; కవలు= నకుల సహదేవులు; 
మెత్తన+ఒత్తు చుండిరి= మెత్తగా పిసుకుతున్నారు (ఒత్తుతున్నారు). అట్టి అవసరంబున= ఆ సమయంలో; (ద్రౌపదిన్‌+చూచి= 
పాంచాలిని చూచి; దుఃఖితుండు+అయి= పరితప్తుడై; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: ఆ విధంగా పెనుగాలితో చాలాసేపు పెద్దవాన కురిసి వెలిసింది. పాండవబృందంలోనివా రందరున్నూ 
ఒకేచోటికి చేరి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. దారి అంతా ఎత్తుపల్హాలతో రాళ్ళతో, కూడి బాధకలిగించేదిగా 
ఉండటం చేత [ద్రౌపది నడవలేక మూర్చిల్లింది. భీముడు ఆమెను ఎత్తుకొని జింకతోలుచాపమీద పడుకొనబెట్టి, 
అరటి ఆకులతో వీవసాగాడు. నకులసహదేవులు ఆయుధాల ఒరిపిడిచేత కాయలు కాసిన తమ అరచేతులతో 
చిగురుటాకుల వలె ఎ(ర్రనైన ఆమె పాదాలను ఒత్తుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు (ద్రౌపది అవస్థను చూచి 
మిక్కిలి పరితపించి ఇట్లా పలికాడు. 


అక్కర. “అరుణ సరోరుహ రమ్య మృదులంబులైన యీ తన్వి 
చరణతలంబులు గొడిగరాలపై( జనుచున్ని( జేసి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 481 


పరుసంబులై కడు నెట్టనైనవి పద్మాయతాక్షి 
యా అఆ చా 


పరంగ నా కారణంబునను నీ దుఃఖభారంబు దాల్లె. 299 


ప్రతిపదార్థం: అరుణ, సరోరుహ, దళ, రమ్య, మృదులంబులు+ఐన= ఎగ్రతామర పువ్వు రేకుల వలె అందమైన మెత్తనైన 
(సరస్‌+రుహ= సరోరుహ- తామర పువ్వు); ఈశ+తన్వి, చరణ, తలంబులు= ఈ సుకుమారి యొక్క పాదాలు; గొడిగ, 
రాలపైన్‌= గులకరాళ్ళపై; చనుచున్కిన్‌+చేసి= నడవటంచేత; పరుసంబులు+ఐ= కరఠినాలై; కడున్‌= మిక్కిలి; ఎజ్జనైనవి= 
నెత్తురు చింది ఎరుపురంగుగా మారాయి; పద్మ+ఆయత+అక్షి= పద్మాలవలె అనగా పద్మపత్రాలవలె నిడువైన కన్నులు 
కలది- (ద్రౌపది; పరంగ= (ప్రవర్తిల్లి; నా, కారణంబునను= నా మూలాన్నే; ఈ, దుఃఖ, భారంబున్‌+తాల్ఫెన్‌= ఈ దుఃఖ మనే 
బరువును మోసింది. 


తాత్సర్యం: 'ఎర్రతామరపువ్వులరేకులవలె మెత్తనైన యీ సుకుమారిపాదాలు ఈ గులకరాళ్ళపై ప్రయాణించటం 

చేత నొచ్చి నెత్తురు చింది ఎర్రబడ్డాయి. పద్మపత్రాల వలె విశాలనేత్రాలు కల ఈ (ద్రౌపది నా మూలాన్నే కదా 
యు G 

ఇటువంటి పడరానిపాట్టు పడుతున్నది. 


విశేషం: ఉ.వి. ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణ (ప్రతిలో ఈ పద్యంలోని మొదటి చరణం ఇలా ఉన్నది - “ అరుణ 
సరోరుహదళ మృదువులైన యీతన్వి రమ్య”. ఇందులో యతిమైత్రి లేదు. “అరుణసరోరుహదళ మృదులంబులైన యిత్తరుణి” 
అనే పాఠాంతరం సూచించబడింది. అందులో ఛందోభంగం ఉన్నది. ఈ రెండింటిని కలిపి ఆలోచించి ఛందోభంగం, 
యతిభంగం లేని పైపాదాన్ని- “అరుణసరోరుహ రమ్య మృదులంబులైన యీతన్వి”- తి.తి.దేవస్థానం కంట్రోలర్‌ ఆప్‌ 
పబ్లికేషన్స్‌ శ్రీ కరణం జువ్వలకంటి కృష్ణమూర్తి గారు సూచించారు. దానిని కృతజ్ఞతలతో స్వీకరించటమైనది. (సంపా.) 


సీ. సముచితంబగు మృదుశయన తలంబున । శయనించు నిత్తన్వి సదమలాంగి 
పరుసంపు టాలపై( బడి తీవ్రవేదన( । బొందినయది; మహాపురుషు లైన 
పాండవులకు. బ్రియభార్యయై నాపుత్తి । సుఖ ముండు నని మది సోమకుండు 
పాయక సంతోషపడి యుండు. గాకున్నె' యని విలాపించు నయ్యమతనూజు 


©. నుచితవచనరచన నూరార్శి రప్పుడు । ధౌమ్యు(దొట్టి సకలధరణిసురులు; 
మూర్చ దేజి నంత ముదిత ద్రౌపది శీత | మందపవనసేవ్యమాన యగుచు. 300 


ప్రతిపదార్థం: సముచితంబు+అగు= తనకు తగినటువంటి; మృదు, శయన, తలంబున= మెత్తనైన పరుపులపై; శయనించు= 
పడుకొనేటటువంటి; ఈశ+తన్వి= ఈ సుకుమారి; సదమల+అంగి= లావణ్యవతి; పరుసంపు, జూలపైన్‌= కరఠినాలైన శిలలపై; 
పడి= ఒత్తుకొని; తీవ్రవేదనన్‌= తీవ్రమైన బాధను; పొందిన+అది= అనుభవించింది; మహాపురుషులు+ఐన= గొప్ప వీరులైన; 
పాండవులకున్‌= పాండురాజుకొడుకులకు; ప్రియభార్య+ఐ= పియపత్ని అయి; నా, పుత్రి= నా కూతురు; సుఖము+ 
ఉండును+అని= సౌఖ్యాన్ని అనుభవిస్తుంది అని తలపోసి; మదిన్‌= మనస్సులో; సోమకుండు= (ద్రుపదుడు; పాయక, 
సంతోషపడి+ఉండున్‌= ఎడతెగని సంతోషాన్ని అనుభవించి ఉంటాడు; కాక+ఉన్నె= కాబోలు; అని= అంటూ; విలాపించు= 
దుఃఖించు; ఆ+యమతనూజున్‌= యముడి పుత్రుడైన ఆ ధర్మరాజును; అప్పుడు= ఆ సమయంలో; ధౌమ్యున్‌+తొట్టి= 
ధౌమ్యుడు మొదలైన; సకల, ధరణి, సురులు= (బ్రాహ్మణులందరూ; ఉచిత, వచన, రచనన్‌= తగిన మంచిమాటల కూర్చుచేత; 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఊరార్భిరి= ఊరడించారు; అంతన్‌= అంతట; ముదిత, (ద్రౌపది= సంతోషించిన పాంచాలి; శీత, మంద, పవన, సేవ్యమాన+ 
అగుచు= చల్లని పిల్లగాలులచేత సేవించబడినది అవుతూ; మూర్చ+తేజెన్‌= మూర్చనుండి తెలివి పొందింది. 


తాత్సర్యం: తగిన మెత్తని పరుపులపై పవళించే ఈ సుకుమారి సుందరాంగి కఠినశిలలపై నడచి మిక్కిలి తీవ్రమైన 
వ్యథను పొందింది. మహావీరులైన పాండుసుతులకు భార్య అయి తన కూతురు సుఖపడుతుందని మనస్సులో 
భావించి ద్రుపదుడు ఎంతో సంతోషించి ఉంటాడు!' అని దుఃఖిస్తున్న ధర్మరాజును ధౌమ్యుడు మొదలైన 
(బ్రాహ్మణులందరూ సమయోచితాలైన వాక్యాలతో ఊరడించారు. అంత [ద్రౌపది చల్లని పిల్లతెమ్మరలు సోకటంచేత 
మూర్చనుండి తేరుకొన్నది. 

వ. దాని నాశ్వాసించి ధర్మరాజు భీమున కిట్లనియె. 301 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆమెను, పాంచాలిని; ఆశ్వాసించి= ఓదార్చి; ధర్మరాజు= ధర్మరాజు; భీమునకు= భీముడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: పాంచాలిని ఓదార్చి, ధర్మరాజు భీముడితో ఇట్లా చెప్పాడు. 


క్ర 'ఈ రాజపుత్తి( దోడ్కొని । దారుణ పాషాణ దుష్పథంబుల( జనయగా 
నేర; మిది నడువ నోపదు । భూరిభుజా!? యనిన ననిలపుత్తుం డంతన్‌. 302 


ప్రతిపదార్థం: భూరి, భుజా!= గొప్ప, బుజాలు కలవాడా!; ఈ రాజపుత్రిన్‌= రాకుమార్తె అయిన ఈ ద్రౌపదిని; తోడ్కొని= 
వెంటపెట్టుకొని; పాషాణ, దుష్పథంబులన్‌= భయంకరమైన రాళ్ళతో నిండిన కఠినమార్గాలలో; చన(గానేరము= వెళ్ళలేము; 
ఇది= ఈమె, ఈ ద్రౌపది; నడువన్‌+ఓపదు= నడవలేదు; అనినన్‌= అని చెప్పగా; అనిల పుత్రుండు= వాయుసుతుడు- 
భీముడు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్సర్యం: 'మనం ఈ రాకుమారియైన ఈ పాంచాలిని తోడ్కొని భయంకరమైన శిలలతో నిండిన కఠినమార్గాలలో 
పయనించలేం. ఈమె నడువ జాలక ఉన్నది. పరా(క్రమోపేతుడివైన భీమసేనా! యోచించుము' అని చెప్పగా 
భీముడు అప్పుడు. 


కు అగ్రజుననుమతమున న । త్యుగ్రనిశాచరసమేతు నుడుమార్గగు వీ 
రాగ్రణి ఘటోత్కచుం దన | యగ్రసుతుం దలంచె ధీరు హైడింబు వెసన్‌. 303 


ప్రతిపదార్థం: అ(గ్రజు+అనుమతమునన్‌= అన్నగారి అనుమతి (ప్రకారం; అతి+ఉ(గ్ర, నిశాచర, సమేతున్‌= మిక్కిలి భయంకరులైన 
రక్కసులతో కూడినవాడిని; ఉడు, మార్గగున్‌= నక్షత్రపథాన సంచరించేవాడిని; వీర+అ(గ్రణిన్‌= వీరులలో గొప్పవాడిని; తన+ 
అ(గ్రసుతున్‌= తన పెద్ద కుమారుని; ధీరున్‌= ధైర్యం కల వాడిని; హైడింబున్‌= హిడింబ కొడుకును; ఘటోత్కచున్‌= 
ఘటోత్కచుడిని; వెసన్‌= వేగంగా; తలంెన్‌= స్మరించాడు. 


తాత్సర్యం: భీమసేనుడు అన్నగారి అనుమతి (ప్రకారం, మిక్కిలి భయంకరులైన రాక్షసులతో కూడిఉన్నవాడు, 
ఆకాశమార్గాన సంచరించే వాడు. వీరులలో మొదట పేర్కొనతగినవాడు, ధైర్యవంతుడు హిడింబకొడుకు, తన జ్యేష్ట 
కుమారుడు ఐన ఘటోత్కచుడిని స్మరించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 483 


క. అతండును రాక్షససైన్యా । న్వితు(డై తత్‌క్షణమ వచ్చి నిర్ణరవరస 

మ్మితులకు€ బ్రణమిల్లెం దన । పితృవరులకు బ్రాహ్మణులకు బెద్దయు భక్తిన్‌. 304 
ప్రతిపదార్థం: అతండును= వాడున్నూ, ఆ ఘటోత్కచుడున్నూ; రాక్షస, సైన్య+అన్వితుండు+ఐ= రాక్షస సేనలతో కూడినవాడై; 
తత్‌+క్షణము+అ= ఆ క్షణమందే; వచ్చి= వచ్చి; నిర్ణర, వర, సమ్మితులకున్‌= శ్రేష్టులైనవేల్పులతో సమానులైన వారికి; తన, 
పితృవరులకున్‌= శ్రేష్టులైన తన తండ్రులకు; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; పెద్దయు, భక్తిన్‌= గొప్ప గౌరవంతో కూడిన 
(ప్రేమతో; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు. 


తాత్పర్యం: ఆ ఘటోత్కచుడును తన రాక్షసబలంతో ఆ (త్రుటిలో అరుదెంచి దేవతాశ్రేప్టులతో సమానులైన తన 
తండ్రులకు, విప్రులకు మిక్కిలి భక్తితో నమస్కరించాడు. 


వ. ఇట్లు మైొక్కి పని యే మని ముకుళితహస్తుం డయి తన ముందర నున్న కొడుకుం గౌంగిలించుకొని 

భీముండు వాని కిట్లనియె. 305 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; మొక్కి= వందనం చేసి; పని+ఏమి+అని= చేయవలసిన పని చెప్పండి అని; ముకుళిత, 
హస్తుండు+ఐ= జోడించిన చేతులు కలవాడై; తనముందరన్‌+ఉన్న= తన ఎదుట ఉన్న; కొడుకున్‌= కొడుకును; 


కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; భీముండు= భీమసేనుడు; వానికిన్‌= ఆ ఘటోత్కచుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
చెప్పాడు. 


తాత్సర్యం: ఆ విధంగా వందనం చేసి, చేయవలసిన పనిని ఆదేశించండి- అని చేతులు జోడించి నిలిచిన 
కొడుకును ఆలింగనం చేసికొని భీముడు ఇట్లా చెప్పాడు. 


తే. “అబల యిది, భవన్మాత, నిత్యాధ్వగమన । ఖిన్న యైనది గజరాజఖేలగమన; 

దీని నీ వెత్తికొని చనుదెమ్ము మాస । మీపమున' నని సుతు నియమించె నపుడు. 306 
ప్రతిపదార్థం: భవత్‌+మాత= భవన్మాత= నీ తల్లి; ఇది= ఈమె; అబల= బలంలేనటువంటిది; నిత్య, అధ్వగమన, 
ఖిన్న+ఐనది= అనుదినం చేసిన పయనంచేత (నడచినందువలన) దారిబడలిక చెందింది; గజరాజఖేలగమనన్‌= మత్తేభం వలె 
వినోదంగా నడిచేటటువంటిది; దీనిన్‌= ఈమెను; ఈవు= నీవు; ఎత్తికొని= మోసికొంటూ; మా, సమీపమునన్‌= మాకు 
దగ్గరగా; చనుదెమ్ము= వస్తూండుము; అని= అని; అపుడు= ఆసమయంలో; సుతున్‌= కొడుకును; నియమించెన్‌= ఆదేశించాడు. 


తాత్సర్యం: (న తల్లి అయిన ఈమె బలం లేనటువంటిది. అనుదినం ప్రయాణం చేసి దారిబడలిక చెందింది. 
మదపుటేనుగువలె లీలగా నడిచేటటువంటిది ఈమె. నీవు ఈమెను మోసికొంటూ మాకు దగ్గరగా నడిచిరా అని 
భీముడు తన కొడుకును ఆదేశించాడు. 


వ. వా(డును బితృవచన చోదితుందై 'యిమ్మార్గం బతిపరుష శిలావిషమంబు; పాదచారుల కగమ్యంబు గావున 
మిమ్మందటి నెత్తికొని యశ్రమంబున నరిగెద' నని ధౌమ్య పాండవ ద్రౌపదులం దా నెత్తుకొని, బ్రాహ్మణుల 
నెత్తికొనం దన రాక్షసబలంబులం బంచె; రోమశుండు సిద్దగతి నరిగె; నిట్లందటు గగనమార్గంబునం జని 
గంగాతీరంబున నరనారాయణాశ్రమంబైన బదరీవనంబుం గని, రాక్షసస్కంధావతీర్ణులై యందు. 307 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వాండును= అతడున్నూ- ఆ ఘటోత్కచుడున్నూ; పితృ వచన, చోదితుండు+ఐ= తండ్రియొక్క మాటలచేత 
(ప్రేరేపించబడిన వాడై; ఈ+మార్గంబు= ఈ దారి; అతి, పరుష, శిలా, విషమంబు= మిక్కుటమైన కఠినమైన రాళ్ళచేత మిట్ట 
పల్లాలు కలది; పాదచారులకు= కాలినడకన పోయేవారికి; న+గమ్యంబు= చేరరానిది; కావున= కాబట్టి; మిమ్ము+అందణను= 
మిమ్మల్ని అంతమందిని; ఎత్తికొని= మోసికొని; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా, సులభంగా; అరిగెదన్‌= వెళ్ళగలను; అని= 
అనిచెప్పి; ధౌమ్య, పాండవ, (ద్రౌపదులన్‌= ధౌమ్యుడిని, పాండవులను, పాంచాలిని; తాన్‌+ఎత్తుకొని= తాను మోసికొని; 
బ్రాహ్మణులన్‌= విప్రులను; ఎత్తికొనన్‌= మోసి తెచ్చేందుకు; తన, రాక్షస, బలంబులన్‌= తన రాక్షసి మూకలను; పంచెన్‌= 
నియోగించాడు; రోమశుండు= రోమశమహర్షి సిద్ద, గతిన్‌= సిద్దులు వెళ్ళే ఆకాశ మార్గాన; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట్టు= ఈ 
రీతిగా; అందణు= అంతమంది; గగన, మార్గంబునన్‌= ఆకాశ వీథిలో; చని= వెళ్ళి; గంగా, తీరంబున= గంగానదితీరాన; 
నర, నారాయణ+ఆ(శ్రమంబు+ఐన= నరుడు నారాయణుడు అనే బుషులు పూర్వం తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రమైన; 
బదరీ, వనంబున్‌= బదరి అనే పేరుకల అడవిని; కని= చూచి; రాక్షసస్కంధ+అవతీర్లులు+ఐరి= రక్కసుల మూపులనుండి 
క్రిందికి దిగినవా రైనారు; అందు= అక్కడ. 


తాత్సర్యం: ఆ ఘటోత్కచుడున్నూ తండ్రిమాటచేత (ప్రేరేపించబడినవాడై. “ఈ దారి కఠిన శిలలతో కూడిన మిట్ట 
పల్హాలతో పాదచారులకు పయనించి శక్యం కానటువంటిది. కాబట్టి, మిమ్మల్ని అందరినీ ఎత్తుకొని సులువుగా నేను 
తీసికొని వెళ్లగలను' అని చెప్పి ద్రౌపదిని, పాండవులను, ధౌమ్యుడిని తన మూపుపై ఉంచుకొని, విప్రులను మోసికొని 
తెచ్చేందుకు తన రాక్షసులమూకలను నియోగించాడు. రోమశమహర్షి సిద్దులు వెళ్ళే ఆకాశమార్గాన వెళ్ళాడు. ఇట్టా 
పాండవబ్బందంలోని వారందరూ, ఆకాశవీధిలో పయనించి గంగ ఒడ్డున గల బదరీవనంలో పూర్వం నరుడు. 
నారాయణుడు అనే బుషులు తపస్సు చేసిన ఆశ్రమం దగ్గర రాక్షసుల మూపులపైనుండి (క్రిందకు దిగారు. ఆ 
బదరీవనంలో. 


క. లలితమధుస్రవఫలములు । విలసిత మృదుపత్రతతులు వృత్తస్కంధం 

బులు నవిచలితచ్చాయలు । గల బదరీతరుల. జూచి కడు విస్మితులై. 308 
ప్రతిపదార్థం: లలిత, మధు, (ప్రవ, ఫలములు= మనోహరాలైన తేనె (స్రవించే పండ్లు; విలసిత, మృదు, పత్ర, తతులు= 
శోభిల్లేటటువంటి మెత్తనైన ఆకుల సమూహాలు; వృత్త, స్కంధంబులు= గుండ్రంగా ఉన్న బోదెలు; న+విచలిత+ఛాయలు= 
కదలని నీడలు; కల= ఉన్న; బదరీతరులన్‌= రేగు చెట్లను; చూచి= చూచి; కడు= మిక్కిలి; విస్మితులు+ఐ= ఆశ్చర్యం 
చెందిన వారై. 


తాత్సర్యం: మనోహరాలై తేనెలు స్రవించేటటువంటి పళ్ళు, మెత్తనై మనోజ్ఞాలైన ఆకులు, గుండ్రటి బోదెలు, కదలక 
(మార్చులేక) స్థిరంగా ఉండే నీడలు గల రేగుచెట్లను చూచి వారు ఆశ్చర్యం చెందారు. 


వ. సురసిద్దముని సేవితంబైన భాగీరథిం జూచి, యందు గృతస్నాను లయి నియమవ్రతంబులు సలుపుచు 
సమాధియోగంబున మైనాకశైలంబును హిరణ్యశృంగంబును బిందుసరంబునుం జూచి, బదరీవనంబునం 
దాజుదివసంబులు నివాసంబు సేసి యుండునంత; నొక్కనాండు. 309 


ప్రతిపదార్థం: సుర, సిద్ద, ముని, సేవితంబు+ఐన= వేల్పులచేత, సిద్దులచేత, బుషులచేత, సేవించబడిన; భాగీరథిన్‌+చూచి= 
గంగానదిని దర్శించి; అందున్‌= ఆ గంగలో; కృతస్నానులు+ఐ= స్నానం చేసిన వారై; నియమ, (వ్రతంబులుసలుపుచున్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 485 


నిష్టతో నోములు చేస్తూ; సమాధి, యోగంబునన్‌= సమాధి అనే యోగవిద్యవలన; మైనాక, శైలంబును= మైనాక పర్వతాన్ని; 
హిరణ్య శృంగంబును= హిరణ్య శిఖరాన్ని; బిందుసరంబునున్‌= బిందుసరం అనే పేరు కల సరోవరాన్ని చూచి; బదరీ, 
వనంబునందున్‌= బదరికాశ్రమంలో; ఆటు, దివసంబులు= ఆరు దినాలు; నివాసంబు+చేసి= నివసించి; ఉండు+అంతన్‌= 
ఉండగా; ఒక్కనాండు= ఒకానొక రోజున, 


తాత్పర్యం: దేవతలచేత, సిద్దులచేత, బుషులచేత సేవించబడిన గంగానదిని చూచి అందులో స్నానం చేసిన వారై, 
నియమంతో కూడిన నోములు నోస్తూ సమాధియోగంచేత మైనాక్షైలం, హిరణ్యశ్చంగం, బిందుసరం అనే 
పుణ్యక్షేత్రాలను చూచి, బదరికాశ్రమంలో ఆరుదినాలు నివసించారు. అంత ఒకరోజు. 


విశేషం: (1) భాగీరథి అనేపేరు గంగకు రావటానికి కారణం భగీరథుడు గొప్ప తపస్సు చేసి నింగి నుండి నేలకు 
అవతరింపజేయుటం చేతనే. ఆరణ్యపర్వంలో ఈ కథ పూర్యోక్తం. (2) ఇక్కడ నియమషవ్రతం, సమాధియోగం- అనే 
ప్రయోగాలు మిక్కిలి అర్ధవంతమైనవి. ఈ ఆరణ్యపర్వం- (ప్రథమాశ్వాసంలో అష్టాంగయోగంలోని నియమంగురించి 
సమాధినిగురించి, యోగంగురించి విపులంగా వివరించబడింది. నియమం : అష్టాంగ యోగంలో రెండవది. ఇది బాహ్యాంభ్యంతర 
శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అని 5. విధాలు. అష్టాంగ యోగాలు : 1. యమం 2. నియమం 
3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. బదరీవనంనుండి పాండవులు మైనాక 
శైలాన్ని, హిరణ్యశృంగాన్ని, బిందుసరం అనే పుణ్యతీర్థాలను సమాధియోగంలో దర్శించినట్టుగా చెప్పబడింది. సమాధియోగసిద్దులకు 
దూరదర్శనం మొదలైన సిద్దులు అలవడతాయని చెప్పబడింది. 
చ.  అలఘులు గంధమాదన మహాధరణీధరసానురత్నవే 

దుల బవమాననందనుండు ద్రోవదియున్‌ విహరించుచున్నచో 

లలితసహస్రపత్రకమలంబు సమీరవిధూతమై మహీ 

తలముపయిన్‌ వడిం బడియె దద్దయు( బొల్పుగ వారిముందటన్‌. 310 


ప్రతిపదార్థం: న+లఘులు= తేలిక కానివారు, అనగా గొప్పవారు; |ద్రోవదియున్‌, పవమాననందనుండు= ద్రౌపదియు, 
వాయుపుత్రుడైన భీమసేనుడు; గంధమాదన, మహాధరణీధరసానురత్నవేదులన్‌= గంధమాదనమనే గొప్ప కొండచరియలలో 
ఉన్న రత్నాలతో కూడిన అరుగులపై; విహరించుచున్నచో= వినోదంగా సంచరించే చోట; సమీర, విధూతము+ఐ= గాలిచేత 
త్రోసివేయబడి; లలిత, సహస్ర, పత్ర, కమలంబు= మనోహరమైన వేయి రేకులు కల తామర పువ్వు; మహీ, తలము, పయిన్‌= 
భూభాగంపై; వడిన్‌= వేగంగా; తద్దయున్‌+పొల్పుగ= మిక్కిలి శోభిల్లేటట్టుగా; వారిముందటన్‌= వారి ఎదుట; పడియెన్‌= పడింది. 


తాత్సర్యం: గొప్పవారైన వాయుసుతుడగు భీమసేనుడూ, ద్రౌపదీ గంధమాదనమనే పర్వతపు చరియలలోని రత్నాల 
అరుగుల మీద వినోదంగా సంచరిస్తూ ఉండగా, మనోహరమైన వేయిరేకులు గల తామర పువ్వొకటి మిగుల 
సొంపులీనుతూ గాలివాటున వారి యెదుటి ప్రదేశంలో వచ్చి పడింది. 


వ. ఆ సౌగంధిక కమలంబు( జూచి దాని యపూర్వరమణీయత్వంబునకు ననన్యకుసుమసాధారణంబయిన 
సౌరభ్యంబునకు నోటువడి ద్రుపదరాజపుత్తి ముదితచిత్తయై 'యక్కటా! యిది యొక్క పువ్వ యయ్యు 
నపూర్వంబై మనోనయనానందకరం బైనది; యిట్టి కుసుమంబులు కడుం బెక్కులు గావలవదె!' యని 
'కురంగటం గలవేని తెచ్చి యిచ్చి నాకు మనఃప్రియంబు౯ జేయు’ మని యప్పుడ యప్పువ్వు ధర్మరాజుకడకుం 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొనిపోయె; నిట బీముండు దాని యభిమతంబుజేయం గడంగి, రుక్షపృష్టంబైన ధనుశ్రేష్టంబును 
నాశీవిషోపమానంబులైన బాణంబులు ధరియించి, యక్కమలంబు దెచ్చిన గాడ్పున కబిముఖుండై 
గంధమాదనంబున వివిధరత్న బంధుర కందర కదళీ షండ దర్శనంబులను, మందార మందిర సుగంధ 
గంధవహస్పర్శనంబులను, నలికుల కోకిలాలాప శ్రవణంబులను, సర్వర్తు కుసుమ సురుచిర 
గంధాఘ్రాణంబులను, నతిమధుర ఫలాస్వాదనంబులను, బద్దప్రమోదహృదయుం డగుచు. దన కెదిరి 
వచ్చు మృగంబులం దాంకి గజంబు నెత్తి గజంబుపై వైచుచు సింహంబు నెత్తి సింహంబుపై వైచుచు 


నల్పమృగంబులం గరతలప్రహారంబులం బ్రహరించుచు. 311 


ప్రతిపదార్థం: ఆ సౌంగధిక, కమలంబున్‌+చూచి= నెత్తావితో గుబాళిస్తున్న ఆ తామర పువ్వును చూచి; దాని= ఆ పువ్వు 
యొక్క; అ, పూర్వ, రమణీయత్వంబునకున్‌= ఇంతకు ముందు తా నెన్నెడు ఎక్కడా చూడనటువంటి అందచందాలకు; 
న+అన్య= అనన్య, కుసుమ, సాధారణంబు+అయిన= మరి ఏ యితరమైన పువ్వులలో ఉండనట్టి; సౌరభ్యంబునకున్‌= 
సుగంధానికి- నెత్తావికి; ఓటువడి= లొంగిపోయి- ఆకర్షించబడి; (ద్రుపద, రాజ, పుత్రి= (ద్రౌపది; ముదిత, చిత్త+ఐ= సంతోషించిన 
మనస్సు కలది అయి; అక్కటా!= ఆహా!; ఇది+ఒక్క, పువ్వు +అ+అయ్యున్‌= ఇది పువ్వు మాత్రమే అయినప్పటికిని; 
మనస్‌+నయన+ఆనందకరంబు+ఐనది= మనసుకు, నేత్రాలకు సంతోషాన్ని సమకూర్చే టటువంటిది అయింది; ఇట్టి= 
ఇటువంటి; కుసుమంబులు= పువ్వులు; కడున్‌= మిక్కిలి; పెక్కులు= అనేకాలు; కావలవదె!= కావాలని కోరదగింది కదా!; 
అని= అని తలపోసి; కురంగటన్‌= సమీపంలో; కలవు+ఏని= ఉన్నట్టయితే; తెచ్చి+ఇచ్చి= తీసికొని వచ్చి ఇచ్చి; నాకు, 
మనస్‌+ప్రియంబున్‌= నా మనసుకు ప్రీతిని; చేయుము+అని= ఘటించుమని, చెప్పి; అప్పుడు+అ= ఆ సమయమందే, 
వెంటనే; ఆ+పువ్వు= ఆ పువ్వు= ఆ పువ్వును; ధర్మరాజు కడకున్‌= ధర్మరాజు దగ్గరకు; కొనిపోయెన్‌= తీసికొని వెళ్ళింది; 
ఇట= ఇక్కడ; భీముండు= భీముడు; దాని+అభిమతంబున్‌= ఆమె కోరికను; చేయన్‌+కడంగి= తీర్చటానికి పూనుకొని; 
రుక్మప్పష్టంబు+ఐన= వెనుకభాగాన బంగారం కల; ధనుస్‌+శ్రేష్టంబునున్‌= గొప్ప వింటిని; ఆశీవిష+ఉపమానంబులు+ఐన= 
పాములతో పోల్చతగినట్టివి అయిన; బాణంబులు= అమ్ములు; ధరియించి= తాల్చి; ఆ+కమలంబున్‌= ఆ తామరపువ్వును; 
తెచ్చిన= తీసికొని వచ్చిన; గాడ్పునకు= గాలికి; అభిముఖుండు+ఐ= ఎదురైన ముఖం కలవాడై; గంధమాదనంబున= 
గంధమాదనమనే కొండపై; వివిధ, రత్న, బంధుర, కందర, కదళీ, షండ, దర్శనంబులను= అనేక విధములైన రత్నాలతో 
కూడిన పెక్కు గుహలను, ఆ గుహల సమీపాన అరటి చెట్ల సమూహాలను తిలకించటంవలన; మందార, మందిర, సుగంధి, 
గంధవహ, స్పర్శనంబులను= మందార పుష్పాలనే మందిరాలందు (ప్రసరించటం చేత నెత్తావి గలిగిన గాలుల తాకిడి వలనను; 
అలి, కుల, కోకిలా+ఆలాప, (శ్రవణంబులను= తుమ్మెదల బారుల యొక్కయు, కోకిలల యొక్కయు నాదాలను వినటం 
చేతను; సర్వ+బుతు, కుసుమ, సురచిర, గంధ+ఆ(ఘ్రాణంబులనున్‌= అన్ని బుతువులలో పూసేటటువంటి పువ్వులయొక్క 
మిగుల మనోహరమైన పరిమళాలను పీల్చటం చేతను; అతి, మధుర, ఫల+ఆస్వాదనంబులను= మిక్కిలి తియ్యనైన పళ్ళను 
ఆరగించటంచేతను; బద్ద, ప్రమోద, హృదయుండు+అగుచున్‌= సంతోషంతో నిండిన గుండె కల వాడవుతూ; తనకు+ఎదిరి, 
వచ్చు= తనకు ఎదురుగా వచ్చే; మృగంబులన్‌= జంతువులను; తాంకి= ఎదుర్కొని; గజంబున్‌+ఎత్తి= ఏనుగును ఎత్తి; 
గజంబుపైన్‌= ఏనుగు మీద; వైచుచు= వేస్తూ; సింహంబున్‌+ఎత్తి= సింహాన్ని ఎత్తి; సింహంబుపైన్‌= మరొక సింహంపై; 
వైచుచున్‌= పడవేస్తూ; అల్ప మృగంబులన్‌= చిన్నజంతువులను; కర, తల, (ప్రహారంబులన్‌= అరచేతి చరుపులతో; ప్రహరించుచున్‌= 
కొట్టుతూ. 


తాత్సర్యం: ఆ సౌగంధికకమలాన్ని చూచి; ద్రౌపది తాను అంతకు ముందెప్పుడూ అటువంటి అందమైన పువ్వును 
చూడలేదని ఆ పువ్వులోని నెత్తావి మరి వేరేపూలలో కనిపించదని, ఆ పువ్వు సొగసుకు ఎంతో సంతోషించి, “ఆహా! 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 487 


ఇది ఒక్క పువ్వు మాత్రమే అయినా, ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా ఇంతగా మనసుకు వందు, కళ్ళకు పండుగ 
కల్పించిన పువ్వు కనిపించ లేదు కదా!” అని మిక్కిలి సంతోషించి, “ఇటువంటి పువ్వులు మరికొన్ని లభిస్తే ఎంత 
బాగుంటుంది! సమీపాన ఉంటే తెచ్చి ఇచ్చి నా మనసుకు ఆహ్లాదం కల్పించుము' అని ఆమె భీముడిని కోరి ఆ 
పుష్పాన్ని ధర్మరాజుకు చూపటానికై వెళ్ళింది. ఇక్కడ భీమసేనుడు ద్రౌపదికోరిక ఈడేర్చటానికి బయలుదేరాడు. 
వెనుకవైపు బంగారపు తొడుగు కల వింటివి, పాములతో సమానాలైన అమ్ములను ధరించి, ఆ తామరపువ్వును 
తెచ్చిన గాలికి అభిముఖుడై భీముడు వెళ్ళుతున్నాడు. ఆ గంధమాదనపర్వతాన భీముడు రత్నాలతో కూడిన పెక్కు 
గుహలు, అరటితోటలు చూస్తూ, మందార పుష్పాల సుగంధాన్ని ప్రసరించే వాయువులను పీలుస్తూ, తుమ్మెద 
రుంకారాలను, కోకిలల ఆలాపాలను ఆలకిస్తూ అన్ని బుతువులలో పూచే పువ్వుల పరిమళాలను ఆఘ్రాణిస్తూ, 
మిక్కిలి తియ్యనైన పళ్ళను ఆరగిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్లాడు. ఎదురైన జంతువులను ఎదుర్కొంటూ, ఒక 
ఏనుగును ఎత్తి మరొక ఏనుగుమీదకు, ఒక సింహాన్ని ఎత్తి మరొక సింహంపైకి విసురుతూ, చిన్న జంతువులను 
అరచేతులతో కొట్టుతూ భీముడు విహరించాడు. 


భీము(డు సౌగంధికహరణార్థంబు పోవుట (సం. 3-146-292) 


(ఈక 


గమనవేగంబున ద్రుమలతాజాల సం | చాలన సేయుచు శైలగుహల 

నడంగి యదృశ్యలై కడువేడ్కతో( దన్ను( । జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ 
గరుడ గంధర్వ కిన్నర కామినులచేత । మానుగా నభివీక్ష్యమాణు. డగుచు 
వ్రూంకులు విబుచుచు వీ(కతో( దీంగలు | పెటుకుచు. బదహతి( బృథునగేంద్ర 


ఆ. _ మద్రువ నున్నతంబు లయి నెడ లెక్కుచు | మదగజంబువోలె మధ్యముండు 
పవన వైనతేయ పటుజవయుక్తు(డై |; యరిగె గంధమాదనాంతరమున. 312 


ప్రతిపదార్థం: గమన, వేగంబునన్‌= నడకవేగం ధాటికి ద్రుమ, లతా, జాలసంచాలన+చేయుచు= చెట్టయొక్క తీగలయొక్క 
సముదాయాన్ని బాగుగా చలింపజేస్తూ; శైల, గుహలన్‌= కొండ గుహలలో; అడయగి= దాగికొని; అదృశ్యలు+ఐ= కనిపించకుండా; 
కడు= మిక్కిలి; వేడ్కతోన్‌= ప్రీతితో; తన్నున్‌+చూచు= తనను తిలకించే; ఖేచర, సిద్ద, సుర, భుజంగ, గరుడ, గంధర్వ, 
కిన్నర, కామినుల చేతన్‌= ఖేచరులైన, సిద్దులకు, వేల్పులకు, పాములకు, గరుడులకు, గంధర్వులకు, కిన్నరులకు సంబంధించిన 
(వివిధ దేవతా జాతులలోని) కాంతలచేత; మానుగాన్‌= ప్రీతితో; అభివీక్ష్య మాణుండు+అగుచున్‌= లెస్సగా చూడబడినవాడవుతూ; 
(మ్రాంకులు, వియుచుచు= చెట్లను విరుస్తూ; వీంకతోన్‌= ఉత్సాహంతో; తీంగలు= లతలు; పెణుకుచున్‌= నిర్మూలిస్తూ; పద, 
హతిన్‌= పద ఘట్టనంవలన- కాళ్ళ తాకిడివలన; పృథు, నగ+ఇం[ద్రము= పెద్ద పర్వత రాజం; అద్రువన్‌= అదరగా; 
ఉన్నతంబులు+అయిన= ఎత్తుగా ఉన్న; ఎడలు+ఎక్కుచు= స్థలాలు అధిరోహిస్తూ; మద, గజంబు+పోలె= మదించిన 
ఏనుగువలె; మధ్యముండు= భీముడు, (కుంతీపుత్రులలో మధ్య పుట్టినవాడు); పవన, వైనతేయ, పటు, జవ, యుక్తు(డు+ఐ= 
వాయువు వంటి, వినత కొడుకైన గరుత్మంతుడి వంటి వేగంతో కూడినటువంటి వాడై; గంధమాదన+అంతరమునన్‌= 
గంధమాదనమనే ఆ కొండ మధ్య భాగాన; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: భీమసేనుడు గంధమాదనపర్వతమధ్యభాగంలో విహరిస్తూ వెళ్లాడు. అతడి నడకతాకిడికి చెట్టు, తీగలు 
మొదలైనవి మగుల కదలిపోయాయి. ఆకాశసంచారులైన సిద్దులు, దేవతలు, నాగులు, గరుడులు, గంధర్వులు, 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


కిన్నరులు మున్నుగాగల వివిధ జాతులకు చెందిన దివ్య కామినులు ఆ కొండ గుహలలో దాగి తాము అతడికి 
కనిపించకుండా, భీముడిని మిక్కిలి ప్రీతితో చూడసాగారు. పెద్ద పెద్ద మ్రాకులను విరుస్తూ, ఉత్సాహం పెల్లుబుకగా 

(we యలు క్‌ 
తీగలు పెరుకుతూ ముందుకు సాగాడు. అతడి పాదాల తాకిడికి గంధమాదన పర్వతరాజం అదరసాగింది. ఆ 
విధంగా భీముడు ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తూ వాయువును, గరుత్మంతుడిని పోలిన వేగంతో మత్తేభంవలె 
తిరుగాడాడు. 


విశేషం: (1) “ఇన గణత్రయంబు నింద్ర దయంబును హగణ పంచకంబు నాటవెలది'. ఆటవెలది పద్యంలో 1, 3 పాదాలలో 
3 సూర్య గణాలు 2 ఇంద్ర గణాలు, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. గురువు+లఘువు, మూడు లఘువులు= 
సూర్యగణాలు. ఈ పద్యంలో ఎత్తుగీతిలో మొదట 'అద్రువి అన్న పదం ఉన్నది. అద్రువలో ౩ లఘువులే. “ద్రు' 2 
సంయుక్తాక్షరం అనీ, అందుచేత అది గురువు కావాలనీ స్టూలదృష్టికి గోచరిస్తుంది. కాని అ(ద్రువ అన్నప్పుడు 'అ” గురువు 
కాదు. తేల్చి పలికాలి. దీనికి ఛందస్సులో శిథిలద్విత్య్వం అని పేరు. (2) భీముడి విశృంఖల వీర వినోదాన్ని గంధమాదనంలో 
అదృశ్యలై వివిధ దేవతాంగనలు చూచారు. “కామిని” శబ్దం ప్రీ వాచకమైన పర్యాయపదమే అయినా ఇక్కడ సార్థకం. (3) 
మ్రాను= ఏకవచనం. [మ్రాకులు= బహువచనం. 


వ. ఇట్లరుగువాండు నిజసింహనాదశ్రవణపరిత్రస్తంబులై యెగసి పజిచు పక్షుల యార్థపక్షంబులు చూచి 
ముందట నాసన్నంబునం గొలను కలుగవలయు నని యుపలక్షించి యతిత్వరితగతిం జని, పవనవశ 
సంచలిత తట మహావన తమాలతాల హింతాల విశాల కదళీదళ వీజ్యమానశీతలజలపరిపూర్ణంబైన 
యొక్కసరోవరంబు( గని, యందు గృతావగాహుండై నవనళినదళమృణాలవలయాలంకృతుండగుచు దాని 
వెలువడి యనేకయోజనవిస్తారాయామ రమణీయంబైన కదళీషండంబు( జొచ్చి, యందు శంఖధ్వానంబుం 
జేసిన. 313 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అరుగు వా(డు= వెళ్ళేటటువంటివాడు (భీముడు); నిజ, సింహ నాద, (శ్రవణ, 
పరిత్రస్తంబులు+ఐ= తనయొక్క సింహనాదాన్ని వినటంచేత భయపడి (వీరులు ఉత్సాహపూరితంగా చేసేటటువంటి సింహగర్జనను 
పోలే నాదానికి 'సింహనాదంి అని పేరు వచ్చింది.); ఎగసి= పైకి ఎగిరి; పజచు= పారిపోయే; పక్షుల= పులుగుల; ఆగర, 
పక్షంబులు= నీటిచేత తడిసిన రెక్కలు; చూచి= చూచి; ముందటన్‌= ఎదురుగా; ఆసన్నంబునన్‌= దగ్గరలో; కొలను= చెరువు; 
కలుగవలయును+అని= ఉండాలి అని; ఉపలక్షించి= తలపోసి; అతి, త్వరితగతిన్‌= మిక్కిలి వేగమైన నడకతో; చని= వెళ్ళి; 
పవన, వశ, సంచలిత, తట, మహావన, తమాల, తాల, హింతాల, విశాల, కదళీ, దళ, వీజ్యమాన, శీతలజల, పరిపూర్ణంబు+ఐన= 
గాలి వీచటంచేత కదల్బబడిన ఒడ్డులందు గల గొప్ప అడవిలో ఉన్న చీకటిచెట్టు తాడిచెట్టు, గిరక తాడిచెట్టు, నిడివి గల 
అరటి చెట్ల ఆకులు- “వీటన్నిటి చేత వీచబడి చల్లనైన నీటిచే నిండిన; ఒక్క= ఒక; సరోవరంబున్‌+కని= సరస్సును చూచి; 
అందున్‌= ఆ సరోవరంలో; కృత+అవగాహుండు+ఐ= స్నానం చేసిన వాడై; నవ, నళినదళ, మృణాల, వలయ+ 
అలంకృతుండు+అగుచున్‌= (కొత్తగా వికసించిన తామర పూవుల రేకులతో, తామర తూడులతో గుండ్రని హారాలుగా చేసి 
అలంకరించుకొన్న వాడు అవుతూ; దాని, వెలువడి= ఆ సరస్సునుండి బయటికి వచ్చి; అనేక, యోజన, విస్తార, ఆరామ, 
రమణీయంబు+ఐన= పెక్కు ఆమడల మేర గలదై మిగుల అందంగా కనిపిస్తున్న; కదళీషండంబున్‌= అరటి చెట్ట 
సముదాయాన్ని; చొచ్చి= (ప్రవేశించి; అందున్‌= అక్కడ; శంఖ, ధ్వానంబున్‌+చేసినన్‌= శంఖాన్ని పూరించి పెద్ద ధ్వని చేయగా. 


తాత్సర్యం: ఈ రీతిగా వెళ్ళుతున్న భీముడు, తన సింహనాదంచేత భయపడి పైకి ఎగిరిపోయే పక్షుల రెక్కలు 
తడిసి ఉండటం చూచి, ముందర సమీపంలో కొలను ఉన్నట్లు భావించి మిక్కిలి వేగంగా వెళ్ళాడు. ఆ కొలను 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 489 


గట్టున గొప్ప అరణ్య మున్నది. ఆ వనంలో చీకటిచెట్లు; తాడిచెట్టు, గిరకతాడిచెట్టు. విశాలమైన ఆకులు కల అరటి 
చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులు గాలిచేత కదిలించబడి వీవటంచేత ఆ కొలనులోని జలం ఎల్లప్పుడూ చల్లగా 
ఉన్నది. భీముడు ఆ సరోవరాన్ని చేరి అందులో మునిగి స్నానం చేసినవాడై (క్రొత్త తామర పూలరేకులతో, తామర 
తూళ్ళతో గుం(డ్రని దండలు చేసి ధరించినవాడై వెలువడి, పెక్కు ఆమడలమేర విస్తరించి అందంగా శోభిల్లుతున్న 
అరటితోపులో (ప్రవేశించి అందులో శంఖం పూరించి గొప్పధ్వనిని చేశాడు. 


క. ఆ శంఖరవంబు మహేం । ద్రాశనినిర్మోషభీమమై దిక్కులు నా 
కాశంబు నిండె; నంత గు । హాశయు(డై యున్న హనుమ యను కపి పెలుచన్‌. 314 


ప్రతిపదార్థం: ఆ శంఖ, రవంబు= ఆ శంఖంనుండి వెలువడిన ధ్వని; మహా+ఇంద్ర+అశని, నిర్జాషు భీమము+ఐ= దేవేంద్రుడి 
పిడుగుయొక్క పెద్దధ్వనివలె భయానకమై; దిక్కులున్‌= దిక్కులు; ఆకాశంబు= గగనం; నిండెన్‌= నిండింది; అంత= అటు 
పిమ్మట; గుహాశయు(డు+ఐ+ఉన్న= కొండగుహలో శయనించి ఉన్న; హనుమ+అను= హనుమంతుడు అనే; కపి= వానరుడు; 
పెలుచన్‌= వేగంగా. 


తాత్సర్యం: భీముడు చేసిన ఆ శంఖధ్వని దేవేంద్రుడి పిడుగుయొక్క ధ్వనివలె భయానకమై దిర్రిగంతరాలు, 
ఆకాశం (క్రమ్మింది. అంతట ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా. 


క _ దాని విని బెదరి లేచి *'మ । హానాదం బిది మనఃప్రియం బయ్యె; మదీ 
యానుజు శంఖధ్వానము । దా నగు' నని యెటి(గి హృష్టతనురుహు( డగుచున్‌. 315 


ప్రతిపదార్థం: దాని, విని= ఆ భీముడి శంఖ ధ్వని విని; బెదరి= తల్లడిల్లి, ఉలిక్కిపడి; లేచి= మేల్కొని; మహానాదంబు+ఇది= 
ఇది గొప్ప శబ్దం; మనస్‌+ప్రియంబు+అయ్యెన్‌= మనసుకు ప్రీతి కొలిపింది; మదీయ+అనుజు, శంఖధ్యానము, తాన్‌+అగు= 
అది నా తమ్ముడియొక్క శంఖధ్వనియే; అని+ఎజింగి= అని తెలిసికొని; హృష్ట, తనురుహు(డు+అగుచున్‌= సంతోషంచేత 
నిక్కపొడిచిన వెంట్రుకలు కలవా డవుతూ. 


తాత్సర్యం: ఆ శంఖనాదం విని హనుమంతుడు ఉలిక్కిపడి మేల్కొన్నాడు. “ఇది గొప్పనాదం. మనస్సుకు ప్రీతిని 

కలిగిస్తున్నది. ఇది నా సోదరుడి శంఖారావమే” అని సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహుడైనాడు. 

క. భీమునకు మార్గనిరోధంబుగా మహావృక్షంబు లురలం ద్రోచి యేకాయనపథంబున కడ్డంబుగా శయనించి 
లాంగూలలీలాచాలనంబు. జేసిన. 316 


ప్రతిపదార్థం: భీమునకు= భీముడికి; మార్గ నిరోధంబుగా= దారికి అడ్డుగా; మహావృక్షంబులు= పెద్ద పెద్ద చెట్టు; ఉరలన్‌+త్రోచి= 
అడ్డుపడేటట్లు వేసి; ఏక+అయన, పథంబునకు= ఒకరు మాత్రమే నడవటానికి వీలై ఉన్న (ఇరుకైన) కాలిబాటకు; అడ్డంబుగాన్‌= 
అవరోధంగా; శయనించి= పడుకొని; లాంగూల, లీలా, చాలనంబున్‌+చేసిన= తోకను వినోదంగా అటూ ఇటూ (త్రిప్పుతూ 
కదిలిస్తూ ఉండగా. 


తాత్సర్యం: అంత, భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా, హనుమంతుడు- దారికి అటూ ఇటూ 
అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెల్లగించి పడవేశాడు. ఇరుకైన ఒక్కరు మాత్రమే నడవటానికి వీలై ఉన్న కాలిబాటకు 
అడ్డంగా తాను శయనించి తన తోకను వినోదంగా ఇటూ అటూ కదిలిస్తూ ఉండి. 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


క గోలాంగూలోత్తము లాం । గూల స్ప్పాటనరవంబు ఘోరంబై వా 
చాలత. జేసి నశేషమృ । గాలి భయం బంద గిరిగుహాంతర మురలన్‌. 317 


ప్రతిపదార్థం: గోలాంగూల+ఉత్తము= కోతులలో ్రేష్టుడైన వానియొక్క; లాంగూల, స్పోటన, రవంబు= తోకను అటునిటు 
వేగంగా కదిపేటటువంటి ధ్వని; ఘోరంబు+ఐ= భయానకమై; అశేషమృగ+ఆలి= సమస్త జంతువులును; భయంబు+అంద= 
భయపడగా; గిరి, గుహా+అంతరము+ఉరలన్‌= కొండగుహల మధ్యభాగాలు సంచలించగా; వాచాలతన్‌+చేసెన్‌= అంతటా 
ప్రతిధ్వనించింది. 


తాత్సర్యం: కోతులలో (్రేష్ణుడైన హనుమ తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ(ప్రదేశమంతా (ప్రతిధ్వనించింది. 
కొండ గుహల మధ్యభాగాలు సంచలించాయి. సమస్తజంతువులు భయపడ్డాయి. 


వ. అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుండై చని కదళీషండమధ్యంబున నొక్క విశాలశిలాతలంబుపయి 
శయనించినవాని. 318 


ప్రతిపదార్థం: ఆ+అపూర్వ, ధ్వని= అంతకు ముందు ఎప్పుడూ వినిపించనట్టి ఆ నాదం; విని= ఆలకించి; భీముండు= 
భీముడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడి; చని= వెళ్ళి; కదళీ, షండ, మధ్యంబునన్‌= అరటి తోపు మధ్య; ఒక్క, విశాల, శిలా, 
తలంబు, పయి= ఒక నిడివి అయిన పెద్ద రాతి మీద; శయనించిన వాని= పవ్వళించి ఉన్న వాడిని. 


తాత్సర్యం: ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటితోపు మధ్య ఒక 
నిడుపైన బండమీద పవళించినవాడిని (హనుమను సమీపించాడు) 


సీ, హ్రస్వపీనర్రీవు, నచలితాయతహను, । నతిచపలస్వభావాభిరాము(, 
దనుమధ్య కటిచక్రు, దహనకణాకార । తామోష్టు, నతికృశదశనకరజు, 
బృథులవిద్యుత్పుంజపింగాక్షు, నుత్తుంగ । దృఢవక్షు, నాజానుదీర్హబాహు, 
నూర్వలాంగూల మత్యున్నతధ్వజలీలం । గ్రాలుచు నుండ నేకాంతయోగ 


ఆ. నిద్ర నున్న ధర్మనిర్మలు హనుమంతు. । జూచి పాండురాజసుతుండు వాని 
నిద్ర జెబుప( గడంగి నిజసత్త్వ మేర్పడ | సింహనాద మొప్ప జేసి డాసి. 319 


ప్రతిపదార్థం: (హ్రస్వ పీన (గ్రీవున్‌= పొట్టిది, బలిసినది అయిన కంఠభాగం కలవాడిని; అచలిత+ఆయత, హనున్‌= కదలని 
పొడుగాటి మీదిదవడ కలవాడిని; అతి, చపల, స్వభావ+అభిరామున్‌= మిక్కిలి చంచలమైన స్వభావంచేత అందగించిన వాడిని; 
తనుమధ్యకటిచక్రు= సన్నటి నడుముతో కూడిన గుండ్రని మొల కలవాడిని; దహన, కణ+ఆకార, తామ+ఓష్టున్‌= అగ్గిరవ్వ 
వలె ఎ(ర్రనైన పెదవులు కలవాడిని; అతి, కృశు దశన, కరజున్‌= మిక్కిలి సన్ననైన దంతాలు, గోళ్ళు కఅవోడినిః పృథుల, 
విద్యుత్‌+పుంజ, పింగ+అక్షున్‌= మెరుపు తీగల సముదాయంవంటి గోరోజనవర్లం కల కన్నులు కలవాడిని; ఉత్తుంగ, దృఢ, 
వక్టున్‌= ఎత్తయినటువంటి బలిష్టమైన రొమ్ము కలవాడిని; ఆజాను, దీర, బాహున్‌= మోకాళ్ళ వరకు వ్యాపించిన నిడివైన 
చేతులు కల వాడిని; ఊర, లాంగూలము= ఎత్తుగా నిక్కబొడిచిన తోక; అతి+ఉన్నత, ధ్వజ, లీలన్‌= మిక్కిలి ఎత్తుగా ఉన్న 
జెండావలె; (క్రాలుచున్‌+ఉండన్‌= ప్రకాశిస్తుండగా; ఏకాంత యోగ నిద్రన్‌+ఉన్న= తదేక ధ్యానయోగమనే గాఢమైన నిద్రలో 
ఉన్న; ధర్మ, నిర్మలున్‌= ధర్మం చేత స్వచ్చమైన వాడిని; హనుమంతున్‌= ఆంజనేయుడిని; చూచి= దర్శించి; పాండు, రాజ, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 491 
సుతుండు= పాండురాజుయొక్క పుత్రుడైన భీముడు; వాని, నిద్రన్‌= అతడి నిద్రను; చెణుపన్‌+కడ(గి= పోగొట్టటానికి పూని; 
డాసి= సమీపించి; నిజ, సత్త్యము+ఏర్పడన్‌= తన బలం తెలిసేటట్టుగా; సింహనాదము= సింహగర్జన వంటి పెద్ద ధ్వని; ఒప్పన్‌= 
ఒప్పేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పొట్టిగా బలిష్టంగా ఉన్న కంఠభాగం కలవాడిని, కదలనటువంటి పొడుగైన దవడ కలవాడిని, బొత్తిగా 
నిలుకడ లేని స్వభావం కలిగి ఉండటంచేత ముచ్చట గొలిపేవాడిని, సన్నటి నడుముతోడి గుండ్రని మొల 
కలవాడిని, నిప్పు కణం వలె ఎ(ర్రనైన పెదవులు కలవాడిని, మిక్కిలి కృశించిన దంతాలు గోళ్ళు కలవాడిని, 
నిడివిఅయి, మెరుపు తీగల దొంతర వలె గోరోజనవర్షంతో భాసించే కన్నులు కలవాడిని, గాఢమైన ధ్యాన యోగ 
నిద్రలో ఉన్నవాడిని, ధర్మంచేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడిని, హనుమంతుడిని పాండురాజపుత్రుడైన భీముడు 
చూచి, అతడి నిద్రను చెడగొట్టటానికి పూనుకొని, దగ్గరకు చేరి తన బలం వ్యక్తమయ్యేటట్టు గొప్పగా సింహనాదం 
చేశాడు. 


వ. హనుమంతుండును మెల్లమెల్లన మేల్కని జృంభ సంభృత జలార్ధసంచల విలోచనుం డగుచు ననాదరంబున 
నాతనిం జూచి యిట్లనియె. 320 


ప్రతిపదార్థం: హనుమంతుండును= ఆంజనేయుడును; మెల్ల, మెల్లన= మెల్లమెల్లగా; మేల్కని= నిద్ర లేచి; జృంభ, సంభృత, 
జల+ఆ(ర్ట, సంచల, విలోచనుండు+అగుచున్‌= ఆవులింతలచేత ఏర్పడిన నీటిచేత తడిసి కదిలేటటువంటి కన్నులు కలవాడు 
జౌతూ; న+ఆదరంబునన్‌= నిరాదరంతో లెక్క చేయక; ఆతనిన్‌+చూచి= వాడిని చూచి- ఆ భీముడిని చూచి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: (ఆ సింహనాదాన్ని విని) ఆంజనేయుడు మెల్ల మెల్లగా నిద్ర వీడి మేలుకొన్నాడు. ఆవులింతలవలన 
ఏర్పడిన నీటిచేత తడిసి కదిలే కన్నులు కలవాడై, భీముడిని నిర్లక్ష్యంగా చూచి ఈ విధంగా పలికాడు. 


విశేషం: నిద్రనుండి మేల్కొనేటప్పుడు ఆవులింతలు ఏర్పడటం, కన్నుల నీరు క్రమ్మటం, కోతి కాబట్టి కదిలే కన్నులు కలిగి 
ఉండటం సహజం. ఈ వర్లన 'స్వభావోక్తి అలంకారం. 


తే. “అతిజరారోగభరమున నలసి యొలసి । యొదింగి సుఖనిద్రమై నిట్టులున్న వాని 
గడుమదంబున నేమియు. గరుణ లేక | యేల బోధించి తయ్య! నీ వెలిగి యెటింగి. 321 


ప్రతిపదార్థం: అతి, జరా, రోగ, భరమునన్‌= మిక్కుటమైన ముసలితనంయొక్కయు, వ్యాధులయొక్కయు భారంచేత; 
అలసి+ఒలసి= డస్సి, క్షీణించి; ఒదిగి= అణగి; సుఖ, నిద్రమైన్‌= గాఢ నిద్రలో; ఇట్టులు+ఉన్న వానిన్‌= ఈ విధంగా ఉన్న 
వాడిని; కడు, మదంబునన్‌= మిక్కుటమైన గర్వంతో; ఏమియున్‌+కరుణ, లేక= ఏ మాత్రమూ జాలి లేకుండా; నీవు= నీవు; 
ఎటీ(గ+ఎణీగ= పూర్తిగా తెలిసినవాడివై; ఏల= ఎందుకు; బోధించితి+అయ్య?= నిద్ర మేల్కొల్పినావయ్యా? 


తాత్సర్యం: 'మిక్కుటమైన ముసలితనం యొక్క, వ్యాధుల యొక్క భారం వలన బడలి, అలసట చెంది అణగి 
ఒక మూల ఒదిగి నిద్రిస్తున్నాను కదా. ఇంచుకైనా జాలి లేకుండా నీవు మిక్కిలి గర్వంతో, తెలిసి తెలిసి ఎందుకు 
నా నిద్ర పాడుచేసి మేలుకొలిపావయ్యా? 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తిర్యగ్లాతులు ధర్ము వెజుంగవు గాక; సర్వభూతదయాస్వరూపంబైన ధర్ము వెటింగెడువారు మనుష్యుల కారె! 
యిట్టి మనుష్యజన్మంబు వడసి వృద్దోపసేవ సేయవు గాకేమి ధర్ము వెటుంగక నిర్ణయుండవై మాబోంటి పేద 
మృగంబులకు భయంబుగ గర్జిలితి; వీ వెవ్వండవు? మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి? 

(౨) జ వ వ చ 
సిద్దగతి లేనివారి కిట వోవ నశక్యం; బమృతకల్పంబులైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్మబుము; 
నీయందు బద్దస్నేహుండ( గాన బుద్ది సెప్పితి; నా పలుకులు చేకొను' మనిన భీముం డిట్లనియె. 322 


ప్రతిపదార్థం: తిర్యక్‌+జాతులు= జంతువుల తెగలు; ధర్మువు+ఎజుంగవు= ధర్మాన్ని తెలియజాలవు; కాక= కాని; సర్వ, 
భూత, దయా, స్వరూపంబు+అయిన= అఖిల ప్రాణులయందు కరుణతో కూడిన; ధర్మువు+ఎణింగెడు వారు= ధర్మాన్ని 
తెలిసిన వారు; మనుష్యులు+అ+కారె= మనుషులే కదా; ఇట్టి= ఇటువంటి; మనుష్య, జన్మంబు+పడసి= మనుష్యుడి 
పుట్టుకనొంది; వృద్ద+ఉపసేవ, చేయవు+కాక+ఏమి= నీవు పెద్దల శుశ్రూష చేయలేదా యేమి?; ధర్మువు+ఎజుంగక= ఎటువంటి 
ధర్మాన్ని తెలియక; నిర్‌+దయుండవు+ఐ= దయలేని వాడివై; మాబో(టి= మా వంటి; పేద, మృగంబులకు= అల్ప జంతువులకు; 
భయంబుగ, గర్జిలితివి= భీతి కలిగేటట్టు పెద్ద కేక పెట్టావు; ఈవు+ఎవ్వండవు?= నీవు ఎవ్వరివి?; మనుష్య, గోచరంబు+కాని= 
మనుషులకు కనిపించనటువంటి; ఈ+వనంబునకున్‌= ఈ అడవిలోకి; ఏల, వచ్చితి?= ఎందుకు అరుదెంచావు; సిద్ద, గతి, 
లేనివారికి= అతిలోకశక్తుల వలన కలిగిన నడక లేనివారికి; ఇట+పోవన్‌= ఇక్కడ చరించటానికి; న+శక్యంబు= సాధ్యం కాదు; 
అమృత, కల్పంబులు+ఐన= అమృతంతో సమానాలయిన; ఈ, ఫల, మూలంబులు= ఈ పళ్ళు, వేళ్ళు; ఉపయోగించి= 
ఆరగించి; (క్రమ్మణుము= మరలిపొమ్ము; నీ+అందు= నీ యెడ; బద్ద, స్నేహుండన్‌+కాన= అనుసంధించబడిన నెయ్యం 
కలవాడిని కాబట్టి; బుద్ది+చెప్పితి= హితవును ఉపదేశించాను; నా పలుకులు= నా మాటలు; చేకొనుము= స్వీకరించుము- 
అనగా నేను చెప్పిన ప్రకారం చేయుము; అనిన= అని పలుకగా; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: జంతువులకు ధర్మం తెలియదు కాని, సకలజీవులయెడ దయ కలిగి ఉండటం అనే ధర్మం తెలిసిన 
వారు మనుష్యులు మాత్రమే కదా! అటువంటి మనుష్యజన్మ లభించిన నీవు పెద్దలను ఉపాసించి మంచీ చెడూ 
తెలిసికోలేదా ఏమి? ధర్మం తెలిసికొనక జాలి లేని వాడివై మాబోటి అల్పజంతువులు దద్దరిల్లేటట్టు ఎందుకు 
గర్జించావు? నీవు ఎవరివి? మనుష్యులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు? అతిలోకమైన శక్తులు గల 
మనుష్యులు తప్ప ఈ అడవిలో మరి ఎవ్వరు తిరుగలేరు. అమృతంతో సమానమైనవి ఈ పండ్లు, వేళ్ళు, వీటిని 
ఆరగించి మరలిపొమ్ము. నీయందు నాకు మిక్కుటమైన నెయ్యం ఏర్పడింది కాబట్టి నీకు ఈ హితవు చెప్పుతున్నాను. 
నేను చెప్పిన మాటల (ప్రకారం చేయుము”- అని చెప్పగా, భీముడు ఈ విధంగా మారుపలికాడు. 


తే.  'క్షత్రియప్రవరుండ విఖ్యాతబలుండం । బాండుతనయుండ గొంతిగర్భంబునందు 
వాయువరమునం బుట్టినవాండ; నన్ను । భీము( డండ్రు భూజనులు కపిప్రభుండ! 323 


ప్రతిపదార్థం: కపి, ప్రభుండ!= కోతులలో నేత అయిన వాడా!; క్షత్రియ (ప్రవరుండన్‌= క్షత్రియులలో శ్రేష్టుడిని; విఖ్యాత, 
బలుండన్‌= బలం కలవాడిగా సుప్రసిద్దుడిని; పాండు, తనయుండన్‌= పాండురాజు కొడుకును; గొంతి, గర్భంబునందు= 
కుంతీ దేవి కడుపున; వాయు, వరమునన్‌= వాయు దేవుని వరాన; పుట్టినవాండన్‌= జన్మించినవాడిని; భూజనులు= 
భూలోకంలోని (ప్రజలు; నన్ను= నన్ను; భీము(డు+అం॥డ్రు= భీముడు అనే పేరుతో పిలుస్తారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 493 


తాత్సర్యం: 'కోతులకు నేత అయినవాడా! నేను క్షత్రియులలో శ్రేష్టుడిని, మహావీరుడిగా సుప్రసిద్దుడిని. పాండురాజు 
పుత్రుడిని. గాలిదేవరదయవలన కుంతికి జన్మించిన వాడిని. భూప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు. 


వ. ఏ నిక్కడం గార్యార్దినై పోయెద; నాకు దెరు వి; మ్మీనినాండు దొల్లి శతయోజన విస్తారంబయిన సముద్రంబు 
లంఘించి లంకకుం బోయిన హనుమంతు నట్ల నిన్నునీ పర్వతంబు లంఘించి పోదు ననిన హనుమంతుం 
'డతం డేమి కారణంబున సముద్రలంఘనంబు. జేసి? నెబుంగు దేనిం జెప్పు మనిన వానికి భీముం డిట్లనియె. 324 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఇక్కడన్‌+ఇప్పుడు; కార్య+అర్జిని+ఐ= ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించిన వాడనై; పోయెద= 
వెళ్తున్నాను; నాకున్‌+తెరువు+ఇమ్ము= నాకు దారి ఇమ్ము; ఈని, నాండు= ఇవ్వనివేళ; తొల్లి= పూర్వం; శత, యోజన, 
విస్తారంబు+అయిన= నూరామడల మేర వైశాల్యం కలిగిన; సము(ద్రంబు= సముద్రాన్ని; లంఘించి= దాటి; లంకకు+పోయిన= 
లంకకు వెళ్ళిన; హనుమంతు+అట్ల= ఆంజనేయుడివలె; నిన్నున్‌= నిన్ను; ఈ పర్వతంబు= ఈ కొండను; లంఘించి= దూకి, 
దాటి; పోదున్‌= వెళ్ళగలను; అనిన= అని చెప్పగా; హనుమంతుండు అతండు= ఆ హనుమంతుడు; ఏమి, కారణంబునన్‌= 
ఏ హేతువు చేత; సము[ద్ర, లంఘనంబున్‌= సముద్రాన్ని దూకి దాటటం; చేసెన్‌?= చేశాడు?; ఎఖుంగుదు+ఏని= తెలిసినట్టయితే; 
చెప్తుము= చెప్పవలసింది; అనినన్‌= అని చెప్పగా; వానికి= ఆ హనుమకు; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నేను ఇపు డొక పనిమీద వెళ్ళుతున్నాను. నాకు దారి విడువుము; నీవు నాకు దారి విడువక పోతే, 
అలనాడు నూరామడలమేర విస్తారమైన కడలిని దూకి దాటి, లంకకు వెళ్ళిన ఆంజనేయుడివలె నేను నిన్ను, ఈ 
కొండను అవలీలగా దూకి దాటి పోగలను"- అని చెప్పగా భీముడితో 'ఏకారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి 
లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే తెలియజేయుము' అనగా భీముడు ఈవిధంగా చెప్పాడు. 


క. “'అలఘుం డిక్ష్వాకుమహా । కుల వీరుండు రాఘవుండు గురువచనంబున్‌ 
సలుప వనవాసియై తన | లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరుచేన్‌. 325 


ప్రతిపదార్థం: అలఘుండు= గొప్పవాడు, తేలికకానివాడు; ఇక్ష్వాకు, మహా, కుల, వీరుండు= ఇక్ష్వాకు మహారాజుయొక్క గొప్ప 
వంశం లోని శూరుడు; రాఘవుండు= రఘువంశంలో జన్మించిన శ్రీరాముడు; గురు వచనంబున్‌= తండ్రి మాటను; సలుప= 
ఆచరించటానికి; వన, వాసి+ఐ= అరణ్యంలో నివసించిన వాడై; తన, లలనన్‌= తన కాంతను- తన భార్యను; 
లంకా+ఈశ్వరుచేన్‌= లంకకు (ప్రభువైన రావణుడిచేత; కోల్పడియెన్‌+అట్టె= పోగొట్టుకొన్నాడు కదా. 


తాత్పర్యం: 'గొప్ప ఇక్షాకువంశంలో జన్మించిన మహాపురుషుడున్నూ, రఘుమహారాజువంశానికి చెందిన వాడున్నూ 
అయిన శ్రీరాముడి, పితృవాక్యపరిపాలనకై అరణ్యంలో నివసించి తన భార్యఅయిన సీతాదేవిని లంకకు అధిపతి 
అయిన రావణుడిచేత పోగొట్టుకొన్నాడు కదా! 
క. సీతాన్వేషణపరులై । నీతిం గపిప్రవరు లరిగి నిరతంబుగ సం 

పాతి యను పక్షిచేత మ । హీతనయ సువార్త లెల్ల నెటింగి కడంకన్‌. 326 
ప్రతిపదార్థం: సీతా+అన్వేషణ, పరులు+ఐ= సీతను వెదకు నట్టివారలై; నీతిన్‌= మంచి (ప్రవర్తనతో; కపి, ప్రవరులు= కోతుల 


నాయకులు; అరిగి= వెళ్ళి; నిరతంబుగన్‌= స్థిరంగా; సంపాతి+అను+పక్షిచేతన్‌= సంపాతి అనే పేరు కల పక్షి వలన; మహీ, తనయ= 
భూపుత్రి అయిన సీతయొక్క; సువార్తలు= క్షేమసమాచారాలు; ఎల్లన్‌= అన్నియు; ఎజింగి= తెలిసి; కడంకన్‌= పూనికతో. 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సీతను వెదకే ప్రయత్నంలో నీతిగల వానరనాయకులు ఆసక్తితో సాగిపోతూ, సంపాతి అనే పక్షి 
సీతయోగక్షేమాలను గురించి చెప్పగా తెలిసికొని, పట్టుదలతో. 


క. వారలు వారిధి గదవ6గ । నేరక తా రున్న యెడ ననిలసత్త్వమునన్‌ 
వారిధి లంఘించె మహా । వీరుండు హనుమంతు. డనంగ విందు. గపీంద్రా! 327 


ప్రతిపదార్థం: కపి+ఇంద్రా!= వానరులలో (శ్రేష్టుడివైన వాడా!; వారలు= వారు- ఆ కపి (ప్రవరులు; వారిధి= సముద్రాన్ని; కడ 
వంగ నేరక= దాటలేక; తారు+ఉన్న+ఎడ= తాము ఉన్నప్పుడు; అనిల, సత్త్యమునన్‌= వాయువు యొక్క శక్తితో; మహా 
వీరుండు= గొప్ప వీరుడు; హనుమంతు(డు= ఆంజనేయుడు; వారిధి= సముద్రాన్ని; లంఘించెన్‌= దాటాడు; అనంగ= అని 
చెప్పగా; విందున్‌= వింటుంటాను. 


తాత్సర్యం: కోతులలో శ్రేష్టుడివైనవాడా! ఆ కోతులనేతలు సముద్రాన్ని దాట లేక వారందరూ నిర్వేదంతో 
నిలిచిపోయినప్పుడు, హనుమంతుడు వాయుదేవుడిశక్తివంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని విన్నాను. 


వ. ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు గలవా(డ; నా పారుషంబు. జూపుదునే? యనిన నవ్యక్త 
హాసముఖుం డగుచు 'నన్నా! యేను ముదిసినవా(డ లేవ నోపం; బోయెదవేని నాతోకం బాయంద్రోచి పొ” 
మ్మనిన మెచ్చక తన వామకరంబున నెత్తం బోయి వశంబుగాక. 328 


ప్రతిపదార్థం: ఏను= నేను; హనుమంతు+అంతియ= ఆంజనేయుడి అంత; బల, పరాక్రమంబులు+కలవాండన్‌= శక్తి 
శౌర్యాలు కలవాడిని; నా, పౌరుషంబున్‌= నా పరాక్రమాన్ని; చూపుదునే?= చూపాలా?; అనినన్‌= అని చెప్పగా; అవ్యక్త హాస, 
ముఖుండు+అగుచున్‌= పైకి కనిపించని నవ్వు ముఖంలో కలవా డౌతూ; అన్నా!= సోదరా!; ఏను= నేను; ముదిసినవాండన్‌= 
ముసలివాడిని; లేవన్‌+ఓపన్‌= లేవలేను; పోయెదవు+ఏని= వెళ్ళదల్చుకుంటే; నా, తో(కన్‌= నా తోకను; పాయన్‌+త్రోచి= 
అవతలికి (ప్రక్కకు) నెట్టి; పొమ్ము వెళ్ళుము; అనిన= అని చెప్పగా; మెచ్చక= లెక్కచేయక; తన, వామ, కరంబునన్‌= తన 
యెడమ చేత్తో ఎత్తన్‌+పోయి= ఎత్తటానికి ప్రయత్నించి; వశంబు+కాక= శక్యం కాక, 


తాత్సర్యం: నేను హనుమంతుడితో సమానమయిన శక్తిశౌర్యాలు కలవాడిని. నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా?' 
అని భీముడు పలుకగా హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలో పైకి కనిపించకుండా అణచుకొని, అన్నా! 
నేను ముసలివాడిని కదా! లేవలేను; నీవు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలికి నెట్టి వెళ్ళుము” 
అని చెప్పగా భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమచేతితో తోకను నెట్టబోయి, శక్యం కాక. 


ఉ. ఏపున రెండుచేతులను నిమ్ముగ బట్టి యమర్షి యెత్తంగా 
నోపక మొగ్గతిల్లంబడి యుద్గతఘర్మజలార్దదేహు. డై 
౧m ee వ్‌. 
కాపురుషుండు( బోలె నిజగర్వము దక్కి యడంగి యుండె జిం 
తాపరు(డై వృకోదరుండు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్‌. 329 


ప్రతిపదార్థం: ఏపునన్‌= ఉత్సాహంతో; రెండు, చేతులను= రెండు చేతులతో; ఇమ్ముగన్‌+పట్టి= బాగుగా పట్టుకొని; అమర్చి= 
అనుసంధించి; ఎత్తంగాన్‌+ఓపక= ఎత్తలేక; మొగ్గతిల్లన్‌+పడి= మొగ్గవాలినట్టు వెల్లకిలపడి; ఉద్గత, ఘర్మ, జల+ఆ(్టదేహు(డు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 495 


+ఐ= వెలువడిన చెమటనిటితో తడిసిన శరీరం కలవాడై; కాపురుషుండున్‌+పోలె= అల్పమానవుడి వలె; నిజ, గర్వము+తక్కి= 
తన మదాన్ని వీడి; వృక+ఉదరు(డు= (తోడేలు పొట్టవంటి కడుపు కలవాడు) భీముడు; చింతాపరుండు+ఐ= దుఃఖించిన వాడై; 
తద్దయు= మిక్కుటమైన; లజ్జన్‌= సిగ్గుతో; అధస్‌+ముఖంబుతోన్‌= (క్రిందకు వాల్సిన ముఖంతో; అడంగి= అడకువతో; 
ఉండెన్‌= ఉండినాడు. 


తాత్సర్యం: (భీముడు ఎడమ చేతితో ఆంజనేయుడి తోకను కదుపలేక పోయి, అటు తర్వాత), ఉత్సాహంతో తన 
బలాన్నంతా ఉపయోగించి రెండుచేతులు అమర్చి తోకను కదిలించ జూచాడు కాని, ఆ తోకను కదల్చ లేక 
పోయాడు. అతడి దేహమంతా చెమటనీటితో తడిసి పోయింది. అప్పుడతడు అల్పమానవుడివలె గర్వం వీడి; 
విచారిస్తూ సిగ్గుతో తలవంచుకొని నిలిచాడు. 


వ. ఇట్ల కృపివరు లాంగూలంబు( గదల్ప నోపక భీముండు కృతప్రణాముం డయి 'ని న్నెటుంగక నా పలికిన 
దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూప ధరుండవైన సిద్దుండవో, గంధర్వుండవో; దేవవరుండవో 
నా కెటింగింపు' మనిన హనుమంతుండు భీముం జూచి నగుచు 'నేను గేసరిక్షేత్రంబున 
వాయుభట్టారకునకుం బుట్టిన వాండ; నీ చెప్పిన హనుమంతుండ; నీవు నా యనుజుండవు; దొల్లి 
రఘుకులేశ్వరుం డయిన రామ దేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృతభార్యుండై సుగ్రీవాది వానరుల 
నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి 
సమరంబున రావణు వధియించి యందు నా కెలసంబునకు మెచ్చి. 330 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+కపివరు= కోతులలో (్రేష్ణుడయిన అతని; లాంగూలంబున్‌= తోకను; కదల్పన్‌+ఓపక= 
కదల్చలేక; భీముండు= భీముడు; కృత, ప్రణాముండు+అయి= నమస్కరించి నటువంటి వాడై; నిన్ను+ఎణుంగక= నిన్ను 
గురించి తెలియక; నా, పలికిన= నేను మాట్లాడిన; దుర్‌+ఉక్తంబులు= చెడ్డ మాటలు; సహింపవలయు= ఓర్చుకోవాలి; నీవు= 
నీవు; కపి, రూప, ధరుండవు+ఐన= కోతి ఆకారాన్ని ధరించిన; సిద్దుండవో= సిద్ధులకు చెందిన వేల్చవో; గంధర్వుండవో= 
గంధర్వుడివైన వేల్పవో; దేవ, వరుండవో= దేవతలలో శ్రేష్టుడివో; నాకు+ఎఆింగింపుము= నాకు తెలియజెప్పుము; అనిన= అని 
అడుగగా; హనుమంతుండు= హనుమంతుడు; భీమున్‌+చూచి= భీముడిని చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఏను= నేను; 
కేసరిక్షేతంబున= కేసరి అనే వాడి భార్య అయిన అంజనాదేవికి (క్షేత్రము= ఆడది భార్య); వాయుభట్టారకునకున్‌= పూజ్యుడైన 
గాలి దేవరకును; పుట్టిన వాండ= జన్మించిన వాడిని; నీ, చెప్పిన= నీవు చెప్పినట్టి; హనుమంతుండన్‌= హనుమంతుడిని; 
-ఈవు= నీవు; నా+అనుజుండవు= నాకు తమ్ముడివి; తొల్లి= పూర్వకాలాన; రఘు, కుల+-ఈశ్వరుండు+అయిన= రఘవంశానికి 
ప్రభువైన; రామ, దేవుండు= దేవుడైన శ్రీరాముడు; రావణుండు+అను, రాక్షసుచేతన్‌= రావణుడు అనే పేరు గల రాక్షసుడి 
చేత; అపహృత, భార్యుండు+ఐ= అపహరించబడిన భార్యకలవాడై; సు(గ్రీవ+ఆది, వానరులన్‌= సుగ్రీవుడు మొదలైన కోతులను; 
న+సంఖ్యాత, సంఖ్యల, వారిన్‌= లెక్క పెట్టలేనంతమంది వానరులను; తనకు= తనకు; సహాయులన్‌+చేసికొని= తోడుపడే 
వారినిగా చేసికొని; సేతుబంధనంబున= వారిధి కట్టటం చేత; సము(ద్రంబు= కడలిని; లంఘించి= దాటి; సమరంబునన్‌= 
యుద్దమందు; రావణు= రావణుడిని; వధియించి= సంహరించి; అందు= ఆ యుద్దంలో; నా కెలసంబునకు= నా సేవకు; 
మెచ్చి= సగౌరవంగా పొగడి. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ కపివరుడి తోకను కదల్బలేక, భీముడు అతడికి నమస్కరించి “నిన్ను తెలియలేక 
నేను మాట్లాడిన చెడ్డ పలుకులు క్షమించ ప్రార్థన. నీవు కోతి ఆకృతి తాల్చిన సిద్దుడివో! గంధర్వుడివో! దేవశ్రేష్టుడివో! 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 


దయచేసి నాకు తెలుపుము.” అనగా- హనుమంతుడు భీముడిని చూచి నవ్వుతూ, నేను కేసరిభార్య అయిన 
అంజనా దేవికి, పూజ్యుడైన వాయు దేవుడివరంవలన జన్మించిన వాడిని. ఇంతకుముందు నీవు పేర్కొనిన 
హనుమంతుడిని నేనే! నీవు నా తమ్ముడివే. పూర్వకాలాన రఘువంశంలో జన్మించిన (ప్రభువు శ్రీరామదేవుడు 
రావణుడు అనే రాక్షసుడు తన భార్యను అపహరించగా, సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన సంఖ్యగల వానరుల 
తోడ్పాటుతో వారధి కట్టి, సముద్రాన్ని దాటి, యుద్దంలో రావణుడిని సంహరించి, అందు నా సేవకు మెచ్చి. 


మధ్యాక్కర. 
“నరసురస్తుత్యమై యెంతకాలంబు నా కీర్తి నిలుచు 
నిరతంబుగా నంత కాలమున్‌ నీవు నిత్యుండ వగుచు. 
బర(గు' మని వరము దగ దయంజేసి ప్రభు డుర్వి యెల్ల 
సరి బదునొక్కండు వేలయేం డ్లేలి చనియెం దా దివికి. 331 


ప్రతిపదార్థం: నర, సుర, స్తుత్యము+ఐ= మనుష్యుల చేతను, దేవతల చేతను, పొగడబడినటువంటిదై; ఎంత, కాలంబు= 
ఎంత సమయం; నా, కీర్తి; నిలుచు= నిలచి ఉంటుందో; అంత, కాలమున్‌= అంత సమయం; నీవు= నీవు; నిరతంబుగాన్‌= 
ఎడతెగకుండా; నిత్యుండవు+అగుచున్‌= చిరంజీవివి అవుతూ; పరంగుము= శోభిల్లుము; అని= అని చెప్పి; వరమున్‌= 
అనుగ్రహాన్ని; తగన్‌= ఒప్పునట్టుగా; దయన్‌+చేసి= దయతో ఇచ్చి; ప్రభుండు= శ్రీరామచంద్ర ప్రభువు; ఉర్విన్‌+ఎల్ల= భూమిని 
అంతటినీ; సరిన్‌, పదునొక్కండు, వేల, ఏండ్లు= సమంగా పదకొండు వేల సంవత్సరాలు; ఏలి= పరిపాలించి; తాన్‌= తాను; 
దివికి= స్వర్గానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'నరులచేత, దేవతలచేత నా కీర్తి ఎంతకాలం శ్లాఘించబడుతుందో అంతకాలం నీవు చిరంజీవి వై 
భూమిమీద వర్దిల్లు' మని శ్రీరామచం[ద్రప్రభువు నాకు వరాన్ని అనుగ్రహించి, తాను పదకొండు వేలయేళ్ళు భూమిని 
పరిపాలించి స్వర్గాన్ని అలంకరించాడు.” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుం గానెటింగి సంతసిల్లి వెండియు నమస్కరించి 
“భవద్దర్శ్యనంబునం గృతార్టుండ నయితి' నని యిట్లనియె. 332 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; విని= ఆలకించి; భీముండు= భీముడు; వానిన్‌= ఆ వానరుడిని; అప్పుడు= అపుడు; 
హనుమంతున్‌+కాన్‌+ఎటింగి= హనుమంతుడిగా తెలిసికొని; సంతసిల్లి= సంతోషాన్ని పొంది; వెండియు= మళ్ళీ; నమస్కరించి= 
వందనం చేసి; భవత్‌+దర్భనంబునన్‌= నిన్ను సందర్భ్శించటం వలన; కృత+అర్జుండను= ధన్యుడిని; అయితిని= అయినాను; 
అని= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా ఆలకించి, భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలిసికొని, సంతోషాన్ని చెంది, 
అతడికి మళ్ళీ వందనం ఆచరించి, 'నిన్ను చూడటంచేత ధన్యుడిని అయినాను” అని చెప్పి ఇట్లా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 497 


ఆ. “బలిముఖుండ! దయయు౦ గలవేని దొల్లి య । రవము గడచి చనిననాంటి నీదు 
రూపు జూడ వలతు(, జూపు నా' కనవుడు । వాని కిట్టు లనియె వానరుండు. 333 


ప్రతిపదార్థం: బలిముఖుండ!= వానరుడివైన ఓ ఆంజనేయా!; దయయున్‌+కలవు+ఏని= నీవు నామీద దయ ఉన్న వాడివి 
అయితే; తొల్లి= పూర్వం; అర్లవము= కడలిని; కడచి= దాటి; చనిన= వెళ్ళిన; నాంటి= ఆనాటి; నీదు= రూపున్‌= నీ ఆకృతిని; 
చూడ వలతున్‌= చూడకోరుతాను; నాకున్‌+చూపు= నాకు చూపించవలసింది; అనవుడు= అని పలుకుగా; వానరుండు= 
హనుమంతుడు; వానికి= భీముడికి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'వానరుడుగా కనిపిస్తున్న ఓ ఆంజనేయా! నామీద నీకు దయ ఉన్నట్లయితే, దయచేసి అలనాడు నీవు 
సముద్రాన్ని దాటిన ఆకారాన్ని నేడు నాకు చూపించుము' అని అడుగగా, ఆ వానరుడు భీముడికి ఇట్టా బదులు 
పలికాడు. 


క. “అక్కాలంబున రూపం । బిక్కాలమునందు. జూప నెట్లగుణ గాలం 
బొక్క విధంబున నుండక । పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్టన్‌. 334 


ప్రతిపదార్థం: ఆ+కాలంబునన్‌, రూపంబు= ఆ సమయంలోని ఆకారం; ఈ+కాలమునందున్‌= ఈ సమయంలో; చూపన్‌= 
ప్రదర్శించటం; ఎట్టు+అగున్‌?= ఏ రీతిగా వీలవుతుంది?; కాలంబు= కాలం; ఒక్క, విధంబునన్‌= ఒకే రీతిగా; ఉండక= 
ఉండక, అంటే మారుతూ; పెక్కు (ప్రకారంబులన్‌= పలు రీతులుగా; భిన్న+అవస్థన్‌= వేరు వేరు స్థితిగతులలో; ఉండున్‌= 
ఉంటుంది. 


తాత్సర్యం: 'సముద్రాన్ని దాటే సమయంలోని ఆ ఆకారం ఈ సమయంలో ప్రదర్శించటం ఏవిధంగా వీలవుతుంది? 
కాలం ఒకే రీతిగా ఉండదు. పలువిధాలుగా మార్పు చెందుతూ వేరు వేరు స్థితిగతులలో ఉంటుంది. 


వ. _ దానం జేసి కృత త్రేతా ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేటు వేబియై, యందుల చరాచర భూతంబులు 
భిన్నప్రకారంబులై వర్తిల్లు ననిన 'నయ్యై యుగంబుల యాచార ప్రవర్తనంబులు నా కేర్పడం జెప్పు' మనిన 
భీమునకు హనుమంతుం డిట్లనియె. 335 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= ఆకారణం చేత; కృత, (త్రేతా, ద్వాపర, కలియుగంబుల, సంఖ్యలు= కృత యుగంయొక్క, 
త్రేతాయుగం యొక్క, ద్వాపరయుగం యొక్క, కలియుగం యొక్క పరిమాణ సంఖ్యలు; వేణు వేణు+ఐ= భిన్న భిన్నాలుగా; 
అందుల= ఆయా యుగాలలోని; చర+అచర, భూతంబులు= కదలని, కదిలేటి అనగా చేతనాచేతన పదార్థాలన్నీ; భిన్న, 
ప్రకారంబులు+ఐ= వేరు వేరు పద్దతులు కలివియె; వర్తిల్లున్‌= కొనసాగుతాయి; అనినన్‌= అని చెప్పగా; అయ్యై= ఆయా; 
యుగంబుల= యుగాలలోని; ఆచార, (ప్రవర్తనంబులు= అనుష్టానాలు, నడవడుల సంప్రదాయాలు; నాకు= నాకు; 
ఏర్పడన్‌+చెప్పుము= విశదంగా తెలియ చేయవలసింది; అనిన= అని అడుగగా; హనుమంతుండు= ఆంజనేయుడు; భీమునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్సర్యం: ఆ కారణంచేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం- ఏటి పరిమితుల సంఖ్యలు 
భిన్నమైనవి. అట్లే ఆయా యుగాలలోని చేతనాచేతనాలు వేరు వేరు రీతులు గలిగి |ప్రవర్తిల్లుతాయి'- అని ఆంజనేయుడు 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


బదులు పలుకగా భీముడు ఆయా యుగాలలోని నడవడికల సంప్రదాయాలు, అనుష్టానాలు నాకు వివరించి 
చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత హనుమంతుడు భీముడికి ఇట్టా చెప్పాడు. 


భీమునకు హనుమంతు(డు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట (సం. 3-148-10) 


తే. 'కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు । నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ 
మనఘ! వర్తిల్లు, నచ్యుతుం డయ్యుగమున । శుక్లవర్షు(డై ప్రజల గాచుచు వెలుంగు. 336 


యాస్‌ 


ప్రతిపదార్థం: కృతము+అ, కాని= చేయబడినదే కాని; కర్తవ్యంబు= చేయవలసినది; కృతయుగంబునందు= కృతయుగంలో; 
లేదు= లేదు; అనఘ!= ఓ పాపరహితుడివైనవాడా!; ధర్మము= ధర్మువు; చతుః+పాదము+అగుచు= చతుష్పాదమగుచు= 
నాలుగు పాదాలు కలిగినటువంటిది అవుతూ; వర్తిల్లున్‌= జరుగుతుంది; ఆ+యుగమున= ఆ యుగంలో; అచ్యుతుండు= 
విష్ణు దేవుడు; శుక్లవర్షుడు+ఐ= తెల్లటి రంగు కలవాడై; ప్రజలన్‌= ప్రజలను; కాచుచు= సంరక్షిస్తూ; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: 'పాపరహితుడివై ఓ భీమసేనా! కృతయుగంలో చేయటమే గాని చేయవలసినటువంటిది లేదు. ధర్మం 
నాలుగు పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆయుగంలో తెల్లటిరంగు కలవాడై (ప్రజలను కాపాడుతూ 
వెలుగొందుతుంటాడు. 


విశేషం: కృతయుగంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను నూటికి నూరుపాళ్ళు అందరూ నిర్వహిస్తారు. కాబట్టి చేయబడనటువంటి 
కర్తవ్యమే ఆ యుగాన ఉండదని చెప్పబడింది. అందుచేత ధర్మం నాలుగుపాదాలతో వర్తిల్లుతుంది. నాల్లుపాదాలు అంటే 
నూటికి నూరుపాళ్ళు. పాదం అంటే ఒకటిలో నాల్గవ వంతు. నేటి పరిభాషలో 1/4=25 శాతం. 


వ. అది సనాతనధర్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లేకవేదక్రియాయోగ్యులై యకామ 
ఫలసంయోగంబున. బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాబిచార దర్వపైశున విగ్రహ 
కోధమదమత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మజియు. ద్రేతాయుగంబునందడు. 
ద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల వర్తింతు; 
రందు రక్తవర్షుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబు( జేయు. 337 


ప్రతిపదార్థం: అది= ఆ కృతయుగం; సనాతన, ధర్మ, సనాథంబు= శాశ్వతమైన ధర్మంతో కూడి ఉండి నటువంటిది; 
అందులన్‌= ఆ యుగంలో; (బ్రహ్మ క్షత్రియ, వెశ్య, శూ(ద్రులు= (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూ(ద్రులు; ఏక, వేద, 
(క్రియా, యోగ్యులు+ఐ= ఒకే విధమైన వేదం నిర్దేశించిన కార్యాలను చేయటానికి తగిన అర్హత కలవారై; న+కామ, ఫల, 
సంయోగంబునన్‌= కోరుకోకుండా సంక్రమించే ఫలాలచేత కూడుకొనే వారు అవటంచేత; పుణ్య, లోకంబులు= ఉత్తమగతులు; 
పడయుదురు= పొందగలరు; అందున్‌= ఆ కృతయుగంలో; అసూయా+అభిచార, దర్ప, పైశున, విగ్రహ, క్రోధ, మద, మత్సర, 
భయ, సంతాప, వ్యాధి, (ప్రజాక్షయ+ఇం(ద్రియ క్షయంబులు, లేవు= మంచి గుణాలలో దోషాలను ఆరోపించటం, శత్రువులపై 
ద్వేషంతో చేసే మంత్ర కర్మలు, డాంబికత్వం, లోభం, కలహం, కోపం, గర్వం, ఓర్వలేమితనం, వెరపు, దుఃఖం, రోగం, 
జననాశనం, ఇంద్రియాల శక్తుల వినాశనాలు, ఉండవు. మజీయున్‌= ఇంకను; (త్రేతాయుగంబునందున్‌= త్రేతా యుగాన; 
ధర్మువు= ధర్మం; త్రి, పాదంబు+ఐ= మూడు పాదాలు కలదై; వర్తిల్లున్‌= మనగలదు, వర్తిల్లుతుంది; అందు= ఆ(త్రేతాయుగంలో; 
జనులు= (ప్రజలు; నిత్య, సత్య, వ్రత, శీలురు+ఐ= ఎల్లప్పుడూ నిజం చెప్పటంలో నిష్ట కల వారై; యజ్ఞ+తపస్‌+దాన+ఆది, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 499 
క్రియల= యజ్ఞాలు, తపస్సు, దానాలు చేయటం మొదలైన కార్యాలలో; వర్తింతురు= ప్రవర్తిస్తూ ఉంటారు; అందున్‌= ఆ 


(త్రేతాయుగంలో; రక్త వర్షుండు+అయి= ఎర్రటి రంగు కలవాడై; విష్ణు భట్టారకుండు= పూజ్యుడైన విష్ణుదేవుడు; (ప్రజా, 
రక్షణంబున్‌+చేయు= జనులను కాపాడుతాడు. 


తాత్సర్యం: ఆ కృతయుగంలో శాశ్వత స్వరూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందు (బ్రాహ్మణులు క్షత్రియులు 
వైశ్యులు శూద్రులు ఒకే విధమయిన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి 
కోరికలు లేకుండగానే సంక్రమించే ఫలాలవలన ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గుణవిజృంభణ 
ఉండదు. మంచి గుణాలకు చెడుఉద్దేశాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకొనటానికి మంత్ర తంత్ర 
కర్మలు జరగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహస్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెజపు, దుఃఖం, రోగం, 
ప్రజానాశనం, ఇంద్రియ పటుత్వంతగ్గటం ఉండవు. ఇంక (త్రేతాయుగంలో ధర్మం మూడుపాదాలతో ప్రవర్తిల్లుతుంది. 
అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పటం అనే నిష్టతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన 
పుణ్యకార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారౌతారు. ఆ (త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు 
ఎర్రటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు. 


తే. ద్వాపరంబున రెండుపాదముల. జేసి । నడుచు ధర్మువు వేదముల్‌ నాల్గుదెజింగు 
లై ప్రవర్తిల్లు వేదశాస్తార్థ చోది । తంబులై ధర్మకామముల్‌ ధరణి బరంగు. 338 


ప్రతిపదార్థం: ద్వాపరంబున= ద్వాపరయుగంలో; ధర్మువు= ధర్మం; రెండు, పాదములన్‌+చేసి= రెండు పాదాలతో; నడచున్‌= 
వర్తిలుతుంది; వేదముల్‌= వేదాలు; నాల్లు తెణు(గులు+ఐ= నాలుగు తీరులై; (ప్రవర్తిల్లున్‌= నడుస్తాయి; వేద, శాస్త+అర్హ, 
చోదితంబులు+ఐ= వేదాలయొక్క, శాస్తాలయొక్క పరమార్థం చేత నడుపబడినవై; ధర్మ, కామముల్‌= ధర్మము, కామము; 
ధరణిన్‌= భూమిపై; పరంగున్‌= విలసిల్లుతాయి. 


తాత్సర్యం: ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తుంది. వేదాలు నాలుగు తెరగులుగా ప్రవర్తిల్లుతాయి. 
వేదాలలోను, శాస్తాలలోను (ప్రతిపాదించబడిన భావాలచేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి. 


తే. సత్యశమహీను లగుదురు జనులు గామ । కాములై చేయుదురు బహుక్రతువు లోలి; 
నందు. ద్రైలోక్యవందితుం డచ్యుతుండు । కృష్ణవర్ణు(డై జగము రక్షించు మటియు. 339 


ప్రతిపదార్థం: జనులు= ప్రజలు; సత్య, శమ, హీనులు+అగుదురు= నిజం పలకటమున్నూ, మనస్సు మొదలగు అంతరిందద్రియాల 
నిగ్రహమున్నూ లేని వారవుతారు; కామ, కాములు+ఐ= కోరికలను కోరేవారై; బహు, (క్రతువులు= పెక్కు యాగాలు; 
చేయుదురు= చేస్తారు; అందున్‌= ఆ ద్యాపర యుగంలో; (త్రైలోక్య, వందితుండు= మూడు లోకాలచేత నమస్కరించబడేవాడు; 
అచ్యుతుండు= విష్ణువు (శ్రీకృష్ణుడు); కృష్ణ వర్షు(డు+ఐ= నల్లటిరంగు కలవాడై (నీలవర్లం కలవాడై); జగము= లోకాన్ని; 
రక్షించున్‌= కాపాడుతాడు; మజీయు= ఇంకను. 


తాత్పర్యం: ద్యాపరయుగంలో ప్రజలు నిజం మాట్లాడరు. అంతరింద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. కోరికలయెడ 
ఆసక్తి కలవారై పెక్కు యజ్ఞాలు నిర్వహిస్తారు. ముల్లోకాల చేత నమస్కరింపబడే విష్ణుదేవుడు నీలవర్షుడై జగత్తును 

జావ (na a ar ౧ లా బంక — 
కాపాడుతాడు. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కలియుగమునందు ధర్మము | బలమళథి వర్తిల్లు నేకపాదంబున; నం 
దలఘుండు కృష్ణుండు జగతీ । వలయము రక్షించు. బీతవర్షుం డగుచున్‌. 340 


ప్రతిపదార్థం: కలియుగమునందున్‌= కలియుగంలో; ధర్మము= ధర్మువు; బలము+అటీ= శక్తి నశించి; ఏక పాదంబునన్‌= 
ఒకే చరణంతో; వర్తిల్లున్‌= నడుస్తుంది; అందున్‌= ఆ కలియుగంలో; న+లఘు(డు= తేలిక కానివాడు అనగా గొప్పవాడు; 
కృష్ణుడు= విష్ణు దేవుడు; పీత, వర్షుండు+అగుచున్‌= పసుపురంగు కలవాడై; జగతీ, వలయము= సృష్టి మండలాన్ని; 
రక్షించున్‌= కాపాడుతాడు. 


తాత్సర్యం: కలియుగంలో ధర్మం, శక్తి తగ్గి ఒకే పాదాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపురంగు కల వాడై 
(ప్రపంచాన్ని కాపాడుతాడు. 


వ. అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం దమ్మెబుంగక యధర్మవర్తు లగుదు; 
రందు జేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు” నని యుగవర్తన 
ప్రకారంబుల( జెప్పి, “నీ కిష్టావాప్తి యయ్యెడు, నరుగు మనిన భీముం డిట్లనియె. 341 


ప్రతిపదార్థం: అందుల జనులు= ఆ కలియుగంలోని ప్రజలు; తమస్‌+గుణ, యుక్తులు+ఐ= తమోగుణం కలవారై; కామ, 
(కోధ+ఆది, దోష, వశంబునన్‌= కోరికలు, కోపం హెచ్చు అవటం మొదలగు ఆరు విధాలైన తప్పుల మూలాన (అరిషడ్వర్లాలనే 
దోషాలకు వశులై ఉండటం వలన); తమ్ము+ఎణుంగక= తమను తాము తెలిసికొనక; న+ధర్మ, వర్తులు= అధర్మానికి 
లోబడినవారు; అగుదురు= అవుతారు. అందున్‌= కలియుగంలో; చేసిన= ఆచరించిన; తపస్‌+దాన+ఆది, కర్మంబులు= 
తపస్సు, త్యాగ బుద్దితో ఇతరులకు దానం చేయటం మొదలైన పనులు; స్వల్పంబులు+అయ్యును= తక్కువవే అయినప్పటికీ; 
బహు, ఫలంబులు= హెచ్చు ఫలితాలను ఇచ్చేటటువంటిది; అగున్‌= కాగలవు; అని= ఈ (ప్రకారంగా; యుగ, వర్తన, 
ప్రకారంబులన్‌= యుగాలు నడిచే రీతులను; చెప్పి= చెప్పి; నీకు+ఇష్ట+అవాప్తి= నీకు అభిమతం చేకూరటం; అయ్యెడున్‌= 
అవుతుంది; అరుగుము= వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ కలియుగంలోని జనులు కోరికలు, కోపం మొదలైన ఆరు దుర్గుణాలను (అరిషడ్వర్గాలను) 
పెంచుకొని, తమను తాము తెలిసికొనలేని ఆవేశం కలిగి అధర్మమార్గంలో నడుస్తారు. కాని, ఆ కలియుగంలో చేసిన 
తపం, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైనవైనా హెచ్చు ఫలాలను ఇస్తాయి” అని హనుమంతుడు ఆయా 
యుగాలు (ప్రవర్తించే తీరు తెన్నులు తెలియజెప్పి 'నీ అభీష్టం నెరవేరుతుంది వెళ్ళు' మని పలుకగా భీముడు ఇట్టా 


అన్నాడు. 


విశేషం: ఇందులో తమోగుణ (ప్రస్తావన ఉన్నది. సత్త్యము-రజస్సు-తమము అని మూడు గుణాలు. ఈ జగత్తు త్రిగుణ 

సమ్మేళనంగా అభివర్లితం. వీటికి శక్తులు అని కూడా నామాంతరం ఉంది. భగవద్గీతలో సత్త్య రజస్తమోగుణాలను గురించిన 

సవిస్తరమైన వివరణ ఉన్నది. స్థూలంగా సత్యం అంటే మంచితనం. అహింసాదాన ధర్మదయా నిగ్రహ(ప్రవృత్తి. రాజసం అంటే 

తీవ్రత, ఆటోపం, బలం మొదలైన గుణాల ఉత్కర్ష తామసం అంటే దుర్దనత్వం. హింసా (క్రౌర్య అజ్ఞానాల విజృంభణం 
adn యె జ వ 

అని చెప్పవచ్చును. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 501 
హనుమంతుడు భీమునకు( దనపూర్వరూపంబు. జూపుట (సం. 3-149-1) 


క. “నీ నాంటి తనువు. జూచియ । కాని యవశ్యంబు పోవ( గావున గపినా 
థా! నాకు€ జూపు మనవుడు । వానికి. దనరూపు( జూపె వానరు€ డంతన్‌. 342 


ప్రతిపదార్థం: నీ, నాంటి, తనువున్‌= నీ యొక్క అలనాటి దేహాన్ని అంటే- నీవు అలనాడు సముద్రాన్ని లంఘించి నప్పటి 
నీదేహాన్ని; చూచియ, కాని= దర్శించిన తరువాతే కాని; అవశ్యంబు, పోవన్‌= నిశ్చయంగా వెళ్ళను; కావునన్‌= కాబట్టి; 
కపినాథా!= ఓ వానర శ్రేష్టుడా!; నాకున్‌+చూపుము= నాకు (అలనాటి నీ నిజ స్వరూపం) (ప్రదర్శించుము; అనవుడు= అని 
చెప్పగా; వానరుండు= హనుమంతు(డు; అంతన్‌= అంతట; వానికిన్‌= ఆ భీముడికి; తన, రూపున్‌= తన ఆకారాన్ని; 
చూపెన్‌= చూపించాడు. 


తాత్సర్యం: 'ఓ వానరశ్రేష్టుడా! నీలు పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటి నీ నిజ స్వరూపాన్ని 
చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడినుండి కదిలి వెళ్ళను. కాబట్టి నీవు దయచేసి నాకు నీ నిజస్వరూపాన్ని చూపించ 
వలసింది' అని భీముడు ప్రార్థించాడు. అంత హనుమంతుడు భీముడికి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. 


చ. అతులితమై ద్వితీయ కనకాద్రి యొకో యిది నా నిజాంగ మూ 
ర్దితముగ బెంచి పుచ్చమునం జేసి దిగంతము లందుచున్న యు 
న్నతుం గపినాథుం జూచి కురునందనుం డప్పు నిమీలితాక్షు( డై 
మతి నతివిస్మితుం డగుచు మారుతి కిట్లనియెన్‌ భయంబునన్‌. 343 


ప్రతిపదార్థం: ఇది= ఈ స్వరూపం; అతులితము+ఐ= సాటిలేనటువంటిదై; ద్వితీయ, కనక+అద్రి+ఒకో!= ఓహో! రెండవ 
బంగరు కొండ అగునా! (రెండవ మేరు పర్వతమా!); నాన్‌= ఇది అన్నట్టుగా; నిజ+అంగము= తన శరీరం; ఊర్జితముగన్‌= 
ఎక్కువగా; పెంచి= పెరిగేటట్టుగా చేసి; పుచ్చమునన్‌+చేసి= తోకతో; దిక్‌+అంతములు= దిక్కుల చివరి కొసలు; అందుచున్న= 
తాకుతున్న; ఉన్నతున్‌= ఎత్తయిన వాడిని; కపి, నాథున్‌= వానరులలో శ్రేష్టుడైన వాడిని; చూచి= చూచి; కురునందనుండు= 
కురువంశంలో పుట్టిన భీముడు; అవ్లు= అపుడు; నిమీలిత+అక్షుండు+ఐ= మూతలు పడిన కన్నులు కలవాడై; మతిన్‌= 
మనస్సులో; అతి, విస్మితుండు+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యం చెందిన వాడై; భయంబునన్‌= భయంతో; మారుతికి= 
హనుమంతుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: సాటి లేనటువంటి ఈ రూపం రెండవ మేరుపర్వతమా! అనిపించేటట్లుగా తన శరీరాన్ని పెద్దగా 
పెంచి, తోకతో దెసల కొసలు తాకుతున్న హనుమంతుడి ఎత్తయిన నిజస్వరూపాన్ని చూచి, కురువంశ కుమారుడైన 
భీముడు కన్నులు మూసికొని, మనస్సులో మిగుల ఆశ్చర్యపడుతూ భయంతో మారుతికి ఇట్టా విన్నివించుకొన్నాడు. 


క. “అతిభీషణ మిది యత్య । ద్దుత మోహో! చాలు; భూనభోమధ్యవ్యా 
పిత మయ్యె భవద్దేహా । యతత్వ ముపసంహరింపు' మనవుడు( గపియున్‌. 344 


ప్రతిపదార్థం: అతి, భీషణము+ఇది= ఇది మిక్కిలి భయం (వెజపు) కొలిపేటటువంటిది; అతి+అద్భుతము= మిక్కిలి 
ఆశ్చర్యం గొలిపేటటువంటిది; ఓహో!= ఎంత ఆశ్చర్యకరం!; చాలు= ఇక అవసరం లేదు; భూ, నభన్‌+మధ్య, 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాపితము+అయ్యెన్‌= భూమికి, ఆకాశానికి మధ్యస్థలంలో అంతా విస్తరించింది; భవత్‌+దేహ+ఆయతత్వము= నీ శరీరం 
యొక్క నిడివిని; ఉపసంహరింపుము= ఇక విరమించుము; అనవుడున్‌= అని చెప్పగా; కపియున్‌= ఆంజనేయుడున్నూ. 


తాత్సర్యం: 'ఓహో! ఎంత భయంకరమైనది నీ ఆకారం! ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది! నీ శరీరం యొక్క నిడివి 
భూమ్యాకాశాల మధ్యన గల రోదసి నంతటినీ ఆక్రమించిందే!! ఈ నీ నిజస్వరూపాన్ని దయచేసి ఉపసంహరించ 
వలసింది” అని భీముడు కోరాడు. అంతట హనుమంతుడు. 


క్ర తన యెప్పటి రూపము. జే । కొని ‘దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం 
గనినప్పుడు నా రూపం । బనుపమముగి ననిన హనుమ కనిలజు. డనియెన్‌. 345 


ప్రతిపదార్థం: తన+ఎప్పటి రూపమున్‌= తనకు ఎప్పుడూ ఉండే ఆకృతిని; చేకొని= స్వీకరించి; దీనికిన్‌= నీవు ఇప్పుడు 
చూచినటువంటి నా ఆకారానికి; నా రూపంబు= నా ఆకారం; (ప్రతి బలమున్‌= శత్రుసేనలను; కనినప్పుడు= చూచినప్పుడు; 
అనుపమముగన్‌= పోలికలేనట్టుగా; ఇనుమడుంగు+అగున్‌= రెండు రెట్లు హెచ్చు కాగలదు; అనినన్‌= అని చెప్పగా; 
హనుమకు= ఆంజనేయుడితో; అనిలజుండు= వాయుపుత్రుడైన భీముడు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: హనుమంతుడు తాను ఎప్పుడూ ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. 'శత్రుబలాన్ని చూచినపుడు నా 
ఆకారం నీవు చూచిన దానికి రెండింతలు పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా! అని చెప్పాడు. 
అంత భీముడు ఆంజనేయుడికి ఇట్టా బదులు పలికాడు. 


ఉ. “ఉన్నతి బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం 

బన్నుగం జంపనోపు పటుబాహుబలాఢ్యు(డ విట్టియున్నత్రున్‌ 

నిన్ను సహాయుంగా బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం 

డన్నరభోజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే? 346 
ప్రతిపదార్థం: ఉన్నతిన్‌+పూని= గొప్పతనం వహించి; నీవు= నీవు; బలియుండు+అగు= బలం కలిగినట్టి వాడైన; రావణున్‌= 
రావణుడిని; న+(శ్రమంబునన్‌= (శ్రమ లేకుండా- తేలికగా; పన్నుగన్‌= యుద్దంలో తగినట్టు; చంపన్‌+ఓపు= సంహరించగల; 
పటు, బాహు, బల+ఆఢ్యుండవు= సమర్ధవంతమైన భుజపరా(క్రమం కలవాడివి; ఇట్టి+ఉన్నతున్‌= ఇటువంటి గొప్పవాడిని; 
నిన్ను= నిన్ను; సహాయున్‌+కాన్‌= తోడుపడే వాడినిగా; పడసి= పొంది,; నిర్మల, నీతి, పరుండు= స్వచ్చమైన నీతికలవాడు; 
రాఘవుండు= శ్రీరాముడు; ఆ+నర, భోజన+అన్వయులన్‌= మనుష్యులను ఆహారంగా తినేటటువంటి రాక్షస వంశీయులను; 
ఆజిన్‌= యుద్దంలో; వధించుట= చంపటం; ఏమి, చోద్యమే?= ఏమి వింత? 


తాత్సర్యం: “నీవు గొప్పవాడివి, నీవు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుడిని సైతం సులువుగా 
యుద్దంలో సంహరించ కలిగినవాడివి. అట్టి గొప్ప పరాక్రమం కల నిన్ను సహాయుడిగా గొని, రఘువంశంలో 
జన్మించిన శీ, రామచంద్రుడు నరమాంసభక్షకులైన రాక్షసులను యుద్దంలో చంపటం ఏమంత వింత కాదు.” 


వ. అనిన వాని కతిప్రీతిమంతుండై హనుమంతు డిట్లనియె “నయ్యా! నీవు సౌగంధిక సరోవరంబునకుం బోయెద 
వే నందు సాహసంబు సేయవలవ; దది యక్షరాక్షసరక్షితంబై దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 503 


బలిహోమ నమస్మారంబులఆజేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు గారు; నీవు నిజధర్మ నిష్టితుండవై 
పరమధర్మంబు లెటుంగునది; యెందేని హీనబుద్దులు విమోహింతు రట్టి ధర్మాధర్మవిభాగంబు లెటుంగు 
విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు; నాచారంబున ధర్మంబు వుట్టు; ధర్మంబువలన వేద 
ప్రతిష్ట యగు; వేదంబులం జేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు; నట్టి యజ్ఞంబువలన దేవతలు తృప్తు లగుదురు.347 


~~ 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; వానికి= అతడికి అనగా భీముడి పట్ట; అతి, ప్రీతిమంతుండు+ఐ= మిక్కిలి (పేమ 
కలవాడై; హనుమంతుండు= ఆంజనేయుడు; ఇట్టు= ఈ విధంగా, ఇట్లా అనియెన్‌= చెప్పాడు; అయ్యా!= నాయనా!; నీవు= 
నీవు; సౌగంధిక, సరోవరంబునకున్‌= సౌగంధికములు అనేటటువంటి తామర పువ్వులు పూచే సరస్సుకు; పోయెదవు+ఏని= 
వెళ్ళినట్లయితే; అందు= అక్కడ; సాహసంబు+చేయ, వలవదు= తొందర పడి పరా(క్రమాన్ని ప్రదర్శించవద్దు; అది= ఆ 
సరస్సు; యక్ష, రాక్షస, రక్షితంబు+ఐ= యక్షులచేతను, రాక్షసులచేతను కాపాడబడునటువంటిదై; దేవతా+ఉపభోగయోగ్యంబు+ఐ= 
వేల్పుల చేత అనుభవించతగినది అయి; ఉండు= ఉంటుంది; దేవతలు= వేల్పులు; బలి, హోమ, నమస్కారంబులన్‌+చేసి= 
నైవేద్యాలచేత, అగ్నిలో వేల్చటం చేత, వందనాలు చేయటం ద్వారా; భక్తి సాధ్యులు, కాని= ఆరాధన భావంతో వశమయ్యేటటువంటి 
వారే కాని; సాహస(క్రియా, సాధ్యులు, కారు= తొందరపాటుతో కూడిన పనులచేత వశమయ్యేవారు కారు; నీవు= నీవు; నిజ, 
ధర్మ, నిష్టితుండవు+ఐ= నీవు ఆచరించవలసిన ధర్మమందు దీక్ష కలవాడివై; పరమ ధర్మంబులు= ధర్మాలలో కెల్ల 
ఉత్తమములైన ధర్మాలను; ఎజుంగునది= తెలిసికొనేది; ఎందేని= అటువంటి ఉత్తమములైన ధర్మాలను తెలిసికొనటంలో; 
హీన, బుద్దులు= అల్పబుద్దులు, సరియైన తెలివి తేటలు లేనివారు; విమోహింతురు= (భ్రమకు లోను అవుతారో; అట్టి= 
అటువంటి; ధర్మ+అధర్మ, విభాగంబులు= ధర్మాధర్మ విచక్షణలను; ఎజుంగు= తెలిసినట్టి; విద్యాంసులను= పండితులను; 
ఉపాసించి= ఆరాధించి; శుభ+ఆచారుండవు+కావలయున్‌= మంచి (ప్రవర్తన కలవాడివి కావాలి; ఆచారంబున= (ప్రవర్తనవలన 
అనగా మహానుభావులు పలువురు ఆచరించేటటువంటి తీరు తెన్నులలో వర్తించటం వలన; ధర్మంబు= ధర్మం; పుట్టు= 
ఉద్భవిస్తుంది; ధర్మంబు వలన= ధర్మం వలన; వేద, (ప్రతిష్ట+అగు= వేదాల యొక్క స్థిరమైన ఉనికి ఏర్పడుతుంది; 
వేదంబులన్‌+చేసి= వేదాలచేత; యజ్ఞంబులు= (క్రతువులు; (ప్రవర్తిల్లున్‌= జరుగుతాయి; అట్టి= అటువంటి; యజ్ఞంబువలన= 
వేదాలచేత (ప్రతిపాదించబడిన (క్రతువులు జరగటంవలన; దేవతలు= వేల్పులు; తృప్తులు= తృప్తి చెందినవారు; అగుదురు= 
అవుతారు. 


తాత్సర్యం: అని భీముడు పలుకగా అతడి యెడ మిక్కిలి ప్రేమతో హనుమంతుడు ఇట్టా చెప్పాడు: నాయనా! 
నీవు సౌగంధికాలు అనే పేరు కల నూరురేకుల బంగారు తామరపువ్వులు గల కొలనుకు పోయినట్లయితే, అక్కడ 
తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించటానికి పూనుకొనవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు, రాక్షసులు కాపాడుతుంటారు. 
అది దేవతలు అనుభవించేటటువంటిది. దేవతలు ఆరాధనకు లొంగుతారు. బలులు, హోమాలు, నమస్కారాల 
వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తిభావం చేత ప్రసన్నులౌతారు గాని, శౌర్యపరాక్రమాలచేత సాధించతగినవారు 
కారు. నీవు నీ ధర్మాన్ని ఆచరించటంలో దీక్ష పూనుము. పరమధర్మాన్ని తెలిసికొనుము. సరిఅయిన తెలివితేటలు 
లేనివారు ఎక్కడ పొరపడతారో అట్టి ధర్మాధర్మవిచక్షణను పండితులను ఆశ్రయించి తెలిసికొనుము. ఆవిధంగా 
నీవు సరి అయిన (ప్రవర్తన అలవరచుకొనుము. మహాత్ములయొక్క (ప్రవర్తన పలువురిచేత అనుసరించబడినదై. 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్తమమగు ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం జన్మిస్తుంది. ధర్మం వలన వేదం 
పాదుకొంటుంది. వేదాలవలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగటంచేత దేవతలు తృప్తి చెందుతారు. 


ఆ. కార్యసిద్దిపొంటెం గాలంబు దేశంబు । నెటి(గి బుద్దిమంతు లెల్లప్రొద్దు 
సాహసంబు విడిచి సామాద్యుపాయప్ర । యుక్తి చేయుదురు యథోచితముగ. 348 


ప్రతిపదార్థం: బుద్దిమంతులు= తెలివి కలవారు; ఎల్లప్రొద్దు= ఎల్లప్పుడూ; కార్య, సిద్ది, పొంటెన్‌= కార్యం జయ(ప్రదమవటానికి; 
కాలంబు= తగిన కాలాన్ని; దేశంబున్‌= తగిన స్థలాన్ని; ఎణీగ= తెలిసికొని; సాహసంబు విడిచి= తొందరపాటును విడిచిపెట్టి; 
సామ+ఆది+ఉపాయ, (ప్రయుక్తి= సామం మొదలైన ఉపాయాలను ఉపయోగించి; యథా+ఉచితముగన్‌= ఆయాసమయాలకు 
ఆయా స్థలాలకు; తగినట్టుగా; చేయుదురు= ఆచరిస్తారు. 


తాత్సర్యం: ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనైనా బుద్దిమంతులు తగిన సమయాన్ని తగిన స్థలాన్ని తెలిసికొని సాహసాన్ని 
వదలి సామదాన భేద దండోపాయాలను ఏవిధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. 


విశేషం: విజయ సాధనకు ప్రాచీనులు పేర్కొన్న నాలుగు ఉపాయాలు (1) సామం= మంచితనం ఉపయోగించటం, (2) 
దానం= ధనం ఇవ్వటం (3) భేదం= శత్రువులలో చీలికలు ఏర్పరచటం (4) దండం= పరాక్రమం చూపి శత్రువులను 
శిక్షించటం. చతుర్విధోపాయాలను ప్రయోగించటంలో మొదటిది సామం. చిట్ట చివరిది దండం అని మరువకూడదు. 


వ. మటియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై ప్రబుద్దులైనవారలతో మంత్రంబు. 
జేయునది; బాలకులయు నధికశ్రీదర్పితులయు లుబ్బులయు లఘుజనంబులయు( దోడ మంత్రంబు 
సేయవలదు. 349 


ప్రతిపదార్థం: మణియు= ఇంకను; సర్వ, కార్యంబులు= అన్ని పనులు; మం(త్ర, మూలంబులు= ఆలోచనే ఆధారంగా కలవి; 
కావున= కాబట్టి; విద్యాంసులు+ఐ= పండితులై; ప్రబుద్దులు= ఐనవారలతో= గొప్పతెలివితేటలు కలవారితో; మం(త్రంబున్‌+ 
చేయునది= ఆలోచించాలి; బాలకులయున్‌= చిన్నపిల్లలతో; అధిక శ్రీదర్పితులయు= అమితమైన ధనంచేత గర్వించే వారలతో; 
లుబ్బులయు= పిసినిగొట్టులతో; లఘు జనంబులయున్‌+తోడన్‌= నీచులు అయిన వారితో; మంత్రంబు+చేయవలదు= 
ఆలోచించటం కూడదు. 


తాత్సర్యం: ఇంకనూ అన్ని పనులు నెరవేరటానికి ఆలోచన అవసరం. కాబట్టి పండితులై గొప్ప తెలివి తేటలు 
కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో, ఎక్కువ సంపదతో విర్రవీగే వారితో, పిసినిగొట్టులతో, నీచులతో 
ఆలోచన చేయకూడదు. 


తే. జనులు నిగ్రహానుగ్రహశక్తు( డైన | రాజు శాసనమున. జేసి రమణతోడ 
నోలి. దమ తమ మర్యాద లొక్కనాండు€ । దప్ప నోడుదు రిమ్మహీతలమునందు. 350 


ప్రతిపదార్థం: జనులు= (ప్రజలు; నిగ్రహ+అనుగ్రహ, శక్తుడు+ఐన= దండించటానికి, దయ చూపటానికి సామర్థ్యం కల; 
రాజు, శాసనమునన్‌+చేసి= ప్రభువు యొక్క ఆజ్ఞచేత; రమణతోడన్‌= సంతోషంతో; ఓలిన్‌= వరుసగా; ఒక్కనాండున్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 505 


ఒకరోజు కూడా; ఈ, మహీ, తలము, నందు= ఈ భూలోకంలో; తమ, తమ, మర్యాదలు= తమ తమ విధులు; తప్పన్‌= 
అతి(క్రమించటానికి, ఓడుదురు= భీతిల్లుతారు. 


తాత్సర్యం: దండించటానికి, దయ చూపటానికి శక్తికల రాజు యొక్క శాసనం వలన (ప్రజలు నిరంతరం 
సంతోషిస్తూ భూతలం మీద ఒకనాడు కూడా తమ తమ విధులను తప్పటానికి వెనుకాడుతారు. 


~~ 


వ. నీవు నిగ్రహానుగ్రహసమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు; నిన్ను. జూచుటంజేసి నా 
నయనంబులు సఫలంబయ్యె; నీకెద్ది యిష్టంబు దానిం జేసిద. 351 


ప్రతిపదార్థం: నీవు= నీవు; న్నిగహ+అను(గహ, సమర్హుండవు= దండించటానికికాని, దయ చూపటానికి కాని శక్తి కల వాడివి; 
కావున= కాబట్టి; నీకు= నీకు; ఎల్లవారును= అందరున్నూ; వశ్యులు+అగుదురు= లోబడిన వారు అవుతారు; నిన్నున్‌+ 
చూచుటన్‌+చేసి= నిన్ను చూడటం చేత; నా నయనంబులు= నా కళ్ళు; సఫలంబు+అయ్యెన్‌= ఫలంతో కూడినవి 
అయినాయి, ధన్యమైనాయి; నీకున్‌+ఎద్ది= నీకు ఏది; ఇష్టంబు= (ప్రీతి కలిగించేదో; దానిన్‌= దానిని; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: నీవు దయ చూపగలవు, దండించ గలవు. ఈ రెండు శక్తులు నీకు ఉన్నాయి. అందుచేత అందరూ 
నీకు లోబడి ఉంటారు. నిన్ను చూడటంచేత నా కన్నులు సార్ధకాలైనాయి. నీకు ఏది ఇష్టమో చెప్పుము. నేను దానినే 
చేసాను. 


మత్తకోకిలము. 

మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులన్‌ హతబుద్దులం 

జీకురాజు తనూజులం గురుసింహ! నీకు బ్రియంబుగా 

నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా 

నాకులాద్రి శిలావలీ గహనంబు సేయుదు' నావుడున్‌. 352 
ప్రతిపదార్థం: మీకున్‌= మీకు; ఎగ్గు= అపకారం; ఒనరించి, ఉన్న= చేసిఉన్న; అమిత్రులన్‌= శత్రువులను; హతబుద్దులన్‌= 
చెడిన తెలివితేటలు కలవారిని; చీకురాజు తనూజులన్‌= (గ్రుడ్డి ప్రభువు అయిన ధృతరాష్ట్రుడి కొడుకులను; కురుసింహ!= 
కురు వంశ మందలివారిలో సింహంవంటివాడా!; నీకున్‌= నీకు; ప్రియంబుగాన్‌= సంతోషంగా; ఏక మాత్రన= ఒంటరిగా; 
పోరిలోన్‌= యుద్దంలో; వధియించి= సంహరించి; నాగపురంబు= హస్తినాపురిని; నానా, కులాద్రి, శిలా+ ఆవలీగహనంబు+ 
చేయుదున్‌= పెక్కుకుల పర్వతాలయొక్క రాళ్ళ సముదాయంతో నిండి, ప్రవేశించ వీలుకాని దానినిగా చేయగలను; 
నావుడున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: కురువంశంలో సింహంవంటివాడివైన ఓ భీమా! మీకు కీడు చేసిన శత్రువులను చెడిపోయిన తెలివి 
తేటలు కలవారిని, గుడ్డి ప్రభువు కొడుకులను నీకు సంతోషం కలిగేటట్టుగా నేను ఒక్కడినే యుద్దంలో సంహరించి 
హస్తినాపురాన్ని పెక్కు కుల పర్వతాలలోని రాళ్ళు రప్పలతో కప్పి, చొరరాని అడవిగా మార్చి వేయగలను"- అని 
ఆంజనేయుడు చెప్పగా భీముడు (ఇట్టా చెప్పాడు). 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 
“ఇంతయుం గపినాథ! నీ కిది యేమి పెద్ద మహాహవా 
భ్యంతరంబున నుద్ధతప్రతిపక్షవీరుల నేమ ని 
ర్దింతు; మెవ్వరు మాకు మీ దయంేసి మార్కొను నంత య 
త్యంతవీరులు లేరు భూవిదితప్రతాపబలోన్యతిన్‌.' 353 


ప్రతిపదార్థం: కపి, నాథ!= వానరులలో శ్రేష్టుడ వైనవాడా!; ఇంతయున్‌= ఇది అంతా- అంటే అసహాయశూరుడవై ఒంటిగా 
మా శత్రువులను అందరినీ యుద్దంలో సంహరించటం; నీకు= నీకు; ఇది+ఏమి, పెద్ద?= ఇది ఏమంత ఘనకార్యం?; 
మహా+ఆహవ+అభ్యంతరంబునన్‌= గొప్పదైన పోరుమధ్యలో; ఉద్దత, ప్రతిపక్ష, వీరులన్‌= గర్వించిన శృత్రుశూరులను; ఏము+అ= 
మేమే; నిర్ణింతుము= జయించగలం; మీ దయన్‌+చేసి= మీ దయవలన; భూవిదిత ప్రతాప, బల+ఉన్నతిన్‌= భూమండలమంతటికీ 
తేటతెల్లమైన పరాక్రమంతో కూడిన గొప్పతనంతో; మార్కొను+అంత= (మమ్ము) ఎదిరించ గలిగేటంతటి; అత్యంత 
వీరులు= మిగుల గొప్పవారైన శత్రువీరులు; మాకున్‌= పాండవులమైన మాకు; ఎవ్వరు= ఎవ్వరూ; లేరు= లేరు. (మీ 
దలయవలన మా పరాక్రమ, శక్తులను మించిన (ప్రతివీరులెవ్వరూ ఈ భూమండలంలో లేరని భావం). 


తాత్పర్యం: 'వానరులలో శ్రేష్టుడివైనవాడా! నీవు ఒక్కడివే అసహాయుడివై మా శత్రువులను అందరినీ యుద్దంలో 
సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా! గర్వించిన శత్రువీరులను మేమే యుద్దంలో జయించగలం. మీ 
దయవలన ఈ భూలోకంలో తేటతెల్లమైన పరాక్రమం గల మేము జయించలేని గొప్ప వీరులు ఎవ్వరూ లేరు.” 


విశేషం: మత్తకోకిల వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె 'నన్ను రణాంతరంబునం దలంచునది; నీ యందు 
సౌహృదంబున నాహవంబులో నతిరథుండైన యర్లును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం 
జూతు' నని భీముం గౌంగిలించుకొని, వానికి సౌగంధిక సరోవర మార్గంబు(జూపి, హనుమంతుం 
డంతర్శితుం డైన(, దదాలింగన విగతశ్రముండును విపులజవశక్తియుక్తుండును నై భీమసేనుండు. 354 


ప్రతిపదార్థం: అనిన విని= అని చెప్పగా ఆలకించి; భీమసేనునకు= భీముడికి; హనుమంతుండు= ఆంజనేయుడు; ఇట్టు+ 
అనియె= ఈ విధంగా చెప్పాడు; నన్ను= నన్ను; రణ+అంతరంబునన్‌= యుద్దం మధ్యలో; తలంచునది= స్మరించవలసింది; 
నీ+అందు సౌహృదంబునన్‌= నీ యందలి నెయ్యం చొప్పున; ఆహవంబులోన్‌= యుద్దంలో; అతిరథుండు+ఐన= రథికులలో 
శ్రేష్టుడు అయిన; అర్జును రథధ్వజంబు నందు+ఉండి= అర్జునుడియొక్క తేరిజెండాపై ఉండి; మీ, బల, పరా(క్రమంబులన్‌+ 
చూతును= మీ బల, పౌరుషాలను చూస్తాను; అని= అని చెప్పి; భీమున్‌= భీముడిని; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; 
వానికిన్‌= అతడికి- ఆ భీముడికి; సౌగంధిక, సరోవర, మార్గంబున్‌+చూపి= సౌగంధికాలు అనే వేయి రేకుల బంగారు తామర 
పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారిని చూపి; హనుమంతుండు= ఆంజనేయుడు; అంతర్హి తుండు+ఐనన్‌= కనిపించకుండా 
మాయం కాగా; తత్‌+ఆలింగన విగత (శముండును= అతడి-అనగా ఆంజనేయుడియొక్క కౌగిలింతచేత పోగొట్టబడిన 
శ్రమకలవాడున్నూ; విపుల, జవ, శక్తి యుక్తుండునున్‌+ఐ= ఎక్కువ వేగం, బలం కలవాడున్నూ అయి; భీమసేనుండు= 
భీముడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 507 


తాత్పర్యం: అని చెప్పిన ఆలకించి భీముడికి హనుమంతుడు యిట్లా చెప్పాడు: 'నన్ను యుద్దంలో సంస్మరించుము; 
నీ మీది నెయ్యంతో నేను మహావీరుడైన అర్జునుడి రథంపై ఉండే జెండాపై ఉండి, యుద్దంలో మీ బలాన్ని, మీ 
శౌర్యాలను తిలకిస్తాను' అని భీముడిని కౌగిలించుకొని, అతడికి సౌగంధికాలు అనే వేయిరేకుల బంగారు తామర 
పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారిచూపి హనుమంతుడు మాయమయ్యాడు. అంతట భీముడు హనుమంతుడు 
కౌగిలించుకోవటం వలన, పోయిన (శ్రమ కలవాడై నూతనోత్సాహంతో కొంగ్రొత్త జవసత్వాలతో ఒప్పారాడు. 


సీ, వారిధారల ననివారిత నిర్గళ । ద్దానధారల( దటిద్ధామములను 
దశనధామంబుల నశనిఘోషంబుల । ఘోరబృ్బంహిత బృహద్దోషణముల 
నివి ఘనబృ్బందంబు లివి గజయూథంబు । లని విచారింపంగ నక్కజంబు 
లై లలితోత్తుంగ శైలశ్శంగంబులC । ద్రిమ్మరు జలధరద్విరదతతుల 


ఆ. విస్మృయంబుతోడ వీక్షించుచుం జని | రజతగిరిసమీపరమ్యభూమి 
నక్కుబేరవనమునందు సౌగంధిక | కమలవనము. గనియె ఘనభుజుండు. 355 


ప్రతిపదార్థం: వారి ధారలన్‌= నీటి జాలులచేత; న+నివారిత, నిర్లళత్‌+దాన, ధారలన్‌= ఎడతెగకుండా (స్రవించే మదజలం 
యొక్క ధారలచేత; తటిత్‌+ధామములను= విద్యుల్లతల యొక్క వెలుగుల చేత; దశన ధామములను= దంతాలయొక్క 
కాంతుల చేత; అశని, ఘోషంబులన్‌= పిడుగుల చప్పుళ్ళ చేత; ఘోర, బృంహిత, బృహత్‌+ఘోషణములన్‌= భయంకరాలైన 
బృంహితాలనే గొప్పధ్వనులచేత (ఏనుగు ఘీంకారానికి బృంహితం అనిపేరు); ఇవి= ఇవి; ఘన, బృందంబులు= మేఘాల 
సమూహాలు; ఇవి= ఇవి; గజయూథంబులు= ఏనుగుల గుంపులు; అని, విచారింపంగన్‌= అని వేరువేరుగా ఆలోచించి 
తెలిసికొనటానికి; అక్కజంబులు+ఐ= వీలుకానంతగా అచ్చెరువు కొలిపేటటువంటివై; లలిత+ఉత్తుంగ, శైల, శృంగంబులన్‌= 
మనోహరాలైన ఎత్తయిన కొండలయొక్క శిఖరాలపై; (త్రిమ్మరు= సంచరించే; జలధర, ద్విరద, తతుల= మబ్బుల గుంపులను, 
ఏనుగుల గుంపులను; విస్మయంబుతోడ= ఆశ్చర్యంతో; వీక్షించుచున్‌= చూస్తూ; చని= వెళ్ళి; రజత, గిరి, సమీప, రమ్య, 
భూమిన్‌= వెండికొండకు చేరువలో ఉన్న సొగసైన ప్రదేశమందలి; ఆ+కుబేరువనము నందున్‌= ఆ కుబేరుడి తోటలో; ఘన, 
భుజుండు= గొప్ప భుజాలు కలవాడు- పరాక్రమం కల భీముడు; సౌగంధిక కమలవనమున్‌= సౌగంధికములనే పేరుగల 
తామరపువ్వులుగల తోటను; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: గొప్ప భుజాలు కల భీముడు, ఆ కుబేరుడి తోటలో సౌగంధిక కమలాలు ఉన్న సరోవరాన్ని చూచాడు. 
అతడు మార్గమధ్యాన వెండికొండకు చేరువలో ఉన్న సొగసైన ప్రదేశమందు కల కొండశిఖరాలను ఆశ్చర్యంగా 
చూచాడు. ఆ కొండలపై ఎత్తెన శిఖరాలమీద సంచరించే మేఘాల సమూహాలను, ఏనుగుల గుంపులను చూచాడు. 
ఏవి ఏనుగులో, ఏవి మేఘాలో వేరుపరచటం వీలు కానట్టుగా, ఆ మేఘాలు, ఏనుగులు అక్కడ ఉన్నాయి. మేఘాలకు 
నీటిధారలు ఉన్నాయి. ఏనుగులకు దానజలధారలు (మదించిన ఏనుగులకు గండస్టలాలనుండి దాన జలం కారుతుందని 
సుప్రసిద్ధం) ఉన్నాయి. మేఘాలలో విద్యుల్లతలు వెలుగులీనుతున్నాయి. ఏనుగులలో దంతాలు (ప్రకాశిస్తున్నాయి. 
మేఘాలకు పిడుగుల ధ్వనులు ఉన్నాయి. ఏనుగులకు ఘీంకార రవాలు ఉన్నాయి. అందుచేత ఇవి ఏనుగులు- ఇవి 
మేఘాలు అని వేరు పరచటం వీలుకాకపోయింది. 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: రూపకాలంకారం : ఉపమానుప్రాణితం. 


క. అందుల హేమాంబుజ మక । రంద రసామోద మృదుతరశ్వసనుం డా 
నందంబు. జేసి. దన ప్రియ | నందనునకు భీమసేనునకు నభిముఖుండై. 356 


ప్రతిపదార్థం: అందుల= అక్కడి; హేమ+అంబుజ, మకరంద, రస+ఆమోద, మృదుతర, శ్వసనుండు= బంగారు 
తామరపూలలోని తేనెద్రవంతో కూడి సుదూరం వ్యాపించే నెత్తావిలో మిగుల మెత్తనైన వాయుదేవుడు; తన, ప్రియనందనునకున్‌= 
తన (ప్రేమకు పాత్రుడైన కొడుకుకు; భీమసేనునకున్‌= భీముడికి; అభిముఖుండు+ఐ= ఎదురైనవాడై; ఆనందంబున్‌+చేసెన్‌= 
సంతోషాన్ని కల్పించాడు. 


తాత్సర్యం: ఆ సరోవరంలో గల బంగారు తామరపూలలో ఉన్న తేనెల |ద్రావకాలతో తడిసి సుదూరం వ్యాపించే 
నెత్తావితో మెత్తనై వాయుదేవుడు, తన ప్రియసుతు డైన భీమసేనుడికి ఎదురు వచ్చి మిక్కిలి సంతోషం కలిగించాడు. 


విశేషం: ఆమోద శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. 1 సంతోషంతో అంగీకారం తెలపటం 2) దూర దూరాలకు 
వ్యాపించేటటువంటి నెత్తావి. ఇక్కడ భీముడికి వాయుదేవుడు స్వాగత పూర్వకమైన ఆమోదాన్ని (ప్రసరింపజేశాడు. రెండర్భాలూ 


ఇక్కడ పొసగుతాయి. అలంకారం - శ్లేష, 


వ. అంత. 357 
తాత్సర్యం: అప్పుడు. 


క. వీరుండై సౌగంధిక । వారిజములు గొనంగ నిట్లు వచ్చినవానిన్‌ 

భూరిపరాక్రము భీము ను । దారగదాహస్తు. జూచి తా రుద్దతులై. 358 
ప్రతిపదార్థం: వీరుండు+ఐ= పరాక్రమం కలవాడై; సౌగంధిక, వారిజములు= సుగంధంతో కూడిన పద్మాలు; కొనంగన్‌= 
సం(గ్రహించటానికై; ఇట్టు= ఈ విధంగా; ఇట్లా; వచ్చిన వానిన్‌= వచ్చిన వాడిని; భూరి, పరా(క్రము= గొప్ప శౌర్యం కలవాడిని; 
ఉదార, గదా, హస్తున్‌= పెద్దగద చేతిలో కలవాడిని; భీమున్‌= భీముడిని; చూచి= దర్శించి; తారు= తాము; ఉద్దతులు+ఐ= 
గర్వించినవారై. 


తాత్పర్యం: పరాక్రమం కలవాడై సౌగంధిక కమలాలను తీసికొని పోవటానికి ఈ రీతిగా అరుదెంచిన భీముడిని 
గొప్ప శౌర్యం కలవాడిని, పెద్దగద చేతిలో ధరించినవాడిని చూచి, తాముకూడా గర్వించినవారై. 


వ. దాని రక్షించి యున్న పదివేవురు రాక్షసు లాక్షణంబ విచిత్రాయుధ పరిచ్చదులై పజతెంచి “వీ. డొక్క దివ్య 
పురుషుం డాయుధంబులు ధరియించినవా(, డజినంబులు గట్టిన వాం డధికతేజస్వి, తపస్వి వేషధరుం 
డిందులకు వచ్చినవాం డని యచ్చెరువందుచు భీమసేనుం డాయవచ్చి యి ట్లనిరి. 359 

ప్రతిపదార్థం: దానిన్‌= ఆ సరోవరాన్ని; రక్షించి, ఉన్న= కాపాడుతున్న; పదివేవురు, రాక్షసులు= పదివేల మంది రాక్షసులు; 


ఆ క్షణంబు+అ= ఆ క్షణమందే; విచిత్ర+ఆయుధ, పరిచ్చదులు+ఐ= ఆశ్చర్యం కొలిపే వింత వింత శస్త్రాలనే ఉపకరణాలతో 
కూడినవారై; పఖితెంచి= పరుగున వచ్చి; వీండు= ఇతడు; ఒక్క, దివ్య, పురుషుండు= ఒక అతిలోకశక్తి గల అంటే దేవతాశక్తి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 509 


గల మనుష్యుడు; ఆయుధంబులు= శస్తాలు; ధరియించినవాండు= పూనినవాడు; అజినంబులు= లేడితోళ్ళు; కట్టినవాండు= 
ధరించినవాడు; అధిక, తేజస్వి= గొప్ప ప్రకాశం కలవాడు; తపస్వి, వేష ధరుండు= మునులు ధరించే ఆహార్యాన్ని ధరించినవాడు; 
ఇందులకు= ఇక్కడికి; వచ్చినవాండు= వచ్చాడు; అని= అని తలపోస్తూ; అచ్చెరువు+అందుచు= ఆశ్చర్యాన్ని పొందుతూ; 
భీమసేనున్‌= భీముడిని; డాయ వచ్చి= సమీపంచి; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: ఆ సరోవరాన్ని సంరక్షిస్తున్న పదివేలమంది రాక్షసులు ఆ క్షణంలోనే వింత వింత ఆయుధాలు ధరించి 
వేగంగా వచ్చి భీముడిని చూచి, “ఇతడు ఎవ్వడో దివ్య పురుషుడై ఉండాలి; గొప్ప తేజస్సు కలవాడై ఉన్నాడు. 
ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఇతడు వీరుడు మాత్రమే కాదు; బుషివలె గొప్ప తేజస్సుతో విలసిల్టుతున్నాడు. 
లేడి చర్మాలు వస్రాలుగా ధరించి ఉన్నాడు'- అని ఆశ్చర్యపడుతూ ఆతడిని సమీపించి ఇట్టా పలికారు. 


తరలము. 

“ఇది కుబేరువనంబు; దీనికి నెవ్వరుం జనుదేర నో 

డుదురు; నీ విట వచ్చి యేల కడుం బ్రమాదము. జేసి? తిం 

దుదితతేజుండు గ్రీడ లాడుచు నుండు నింతులు( దాను స 

మృదముతోడం గుబేరు( డీ రుచిమత్సరోజవనంబునన్‌. 360 
ప్రతిపదార్థం: ఇది= ఈ ఉద్యానవనం; కుబేరు, వనంబు= కుబేరుడి తోట; దీనికిన్‌= ఈ తోటలోనికి; ఎవ్వరున్‌= 
ఎవ్వరున్నూ; చనుదేరన్‌+ఓడుదురు= వచ్చేందుకు వెనుకాడుతారు; నీవు+ఇట, వచ్చి= నీవు ఇక్కడికి వచ్చి; ఏల= ఎందుకు; 
కడున్‌= మిక్కిలి; ప్రమాదమున్‌+చేసితి= ముప్పు తెచ్చు కొన్నావు; ఇందున్‌= ఇక్కడ- ఈ తోటలోని కొలనులో; ఉదిత 
తేజుండు= ఉదయించిన తేజస్సు కలవాడు- దేదీప్యమానంగా వెలిగే వర్చస్సు కలవాడు; కుబేరుండు= దిక్సాలకుడు అయిన 
కుబేరుడు; ఇంతులున్‌+తాను= తన భార్యలు, తాను; సమ్మదముతోడన్‌= సంతోషంతో; ఈ రుచిమత్‌+సరస్‌+జ వనంబునన్‌= 
శోభాయమానంగా (ప్రకాశించే ఈ తామర కొలనులో; (క్రీడలు= ఆటలు; ఆడుచున్‌+ఉండున్‌= వినోదిస్తుంటాడు. 


తాత్సర్యం: 'ఇది దిక్సాలకుడైన కుబేరుని తోట, ఈ తోటదరికి ఎవ్వరైన చేరటానికి వెనుకాడుతారు. నీవు ఇక్కడికి 
ఎందుకు వచ్చావు? ఎందుకు ప్రమాదాన్ని తెచ్చుకొంటున్నావు? ఈతోటలోని తామర కొలనులో దేదీప్యమానమైన 
వర్చస్సు కల కుబేరుడు తన భార్యలతో జల(క్రీడలు ఆడుతుంటాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.374 విశేషాంశం చూడండి 


వ. దీని తీరంబున దేవర్షిగణంబులు దేవతార్దనంబులంజేయుదు; రిందుల జలంబు లమృతోపమానంబులు; 
మణీ వైడూర్యనాళంబులై యపూర్వసౌరభంబులైన కనకకమలంబులు గలుగుటం జేసి యక్షరాక్షసాక్షౌ హిళీ రక్షితం 
బగు దీని మహిమం బెటుంగక యింతదూరంబు వచ్చిన వీరుం డెవ్వండ? వేమి కారణంబున వచ్చి?” తనిన 
వారికి భీముం డిట్లనియె. 361 


ప్రతిపదార్థం: దీని తీరంబునన్‌= ఈ కొలను గట్టున; దేవ+బుషి, గణంబులు= దేవతల, మునుల సమూహాలు; 
దేవతా+అర్భనంబులన్‌= దేవతలకు పూజలను; చేయుదురు= చేస్తారు; ఇందుల జలంబులు= ఈ సరోవరంలోని నీళ్ళు; 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


అమృత+ఉపమానంబులు= అమృతంతో సరిపోలేటటువంటివి; మణీ= ఇంకను; వైడూర్య, నాళంబులు+ఐ= వైడూర్యాలు 
అనేమణుల వంటి కాడలు కలిగి; అపూర్వ, సౌరభంబులు+ఐన= మునుపు ఎన్నడూ లేనటువంటి నెత్తావి కలిగిన; కనక, 
కమలంబులు= బంగారు పద్మాలు; కలుగుటన్‌+చేసి= ఉండటంచేత; యక్ష, రాక్షస+అక్షౌహిణీ, రక్షితంబు+అగు= యక్షులతో, 
రాక్షసులతో కూడిన అక్షైహిణిసైన్యంచేత కాపాడబడేటటువంటి; దీని, మహిమంబు= ఈ సరోవరం యొక్క గొప్పతనం; 
ఎయింగక= తెలియక; ఇంత, దూరంబు= ఇంత దూరం; వచ్చిన= వచ్చిన; వీరుండు+ఎవ్వండవు= పఠుడివి;-నీవు..వివరిని?; 
ఏమి కారణంబునన్‌= ఎందుచేత; వచ్చితి(వి)= అరుదెంచావు; అనిన= అని (ప్రశ్నించగా; వారికి= ఆ కుబేరభటులకు; 
భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ కొలను గట్టున దేవతలు, బుషులు దైవపూజలు చేస్తారు. ఈ సరోవరంలోని నీళ్ళు అమృత 
తుల్యాలు. ఈ కొలనులోని సౌగంధికకమలాలు బంగారురేకులతో వైడూర్యమణినాళాలతో వే రెక్కడా ఇంతకు 
ముందు ఎన్నడూ లేని పరిమళంతో ఒప్పారేటటువంటివి. యక్షరాక్షసభటులు గల అక్షౌహిణీ సైన్యం ఈ 
కొలనుగొప్పతనం తెలియక వచ్చిన నీవు ఎవడవు? ఇక్కడికి ఎందుకై వచ్చావు'- అని ప్రశ్నించగా భీముడు వారికి 
ఇట్లా బదులు పలికాడు. 


నిశేషం: వైడూర్యం- విడూరదేశంలో పుట్టిన రత్నం. తెలుగులో పిల్లికన్నురత్నం అంటారు. 
మత్తకోకిలము. 

“ఏను పాండుసుతుండ భీము(డ నిద్దతేజుండ ధర్మరా 

జానుజన్ముడ; ద్రౌపదీహృదయప్రియం బొనరింపంగాం 

బూని యిక్కమలాకరంబున( బుష్పముల్‌ గొన వచ్చితిన్‌; 

వీని. గొందు నవశ్యమున్‌ సురవీరు లడ్డము వచ్చినన్‌.' 362 
ప్రతిపదార్థం: ఏను= నేను; పాండుసుతుండు+అ= పాండురాజు కొడుకును; భీముండన్‌= భీముడు అనే పేరు కల వాడిని; 
ఇద్ద, తేజు(డన్‌= అడ్డులేని పరాక్రమం కలవాడిని; ధర్మరాజ+అనుజన్ముండన్‌= ధర్మరాజు తమ్ముడిని; (ద్రౌపదీ, హృదయ, 
(ప్రియంబు= ద్రౌపది హృదయానికి సంతోషం; ఒనరింప(గాన్‌= కలిగించటానికై; పూని= దీక్ష వహించి, ఈ+కమల+ఆకరంబునన్‌= 
ఈ కొలనులోని; పుష్పముల్‌= పువ్వులు; కొనవచ్చితిన్‌= తీసికొని పోవటానికై, వచ్చాను; సురవీరులు= దేవతలలోని శూరులు; 
అడ్డము, వచ్చినన్‌= అడ్డు తగిలి అవరోధం కల్పించినప్పటికినీ; వీనిన్‌= ఈ పువ్వులను; అవశ్యమున్‌= తప్పకుండా; కొందున్‌= 
తీసికొని వెళ్ళగలను. 


తాత్సర్యం: 'నేను పాండురాజుకొడుకును. నా పేరు భీముడు. నేను ధర్మరాజు తమ్ముడిని. ద్రౌపదిదేవికి సంతోషం 
కలిగించటానికై ఈ కొలనులోని సౌగంధిక కమలాలను తీసికొని పోవ వచ్చాను. అప్రతిహతమైన పరాక్రమం 
కలవాడినైన నేను, దేవతలు అడ్డగించినా లెక్కపెట్టక ఈ పువ్వులను తప్పక తీసికొని వెళ్ళుతాను. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. అనిన వార లిట్లని 'రయ్యా! నీవు దివ్యపురుషుండ; వీ సౌగంధిక కమలంబులు గొనియెదేని కుబేరున 
కెటింగించి తదాదేశంబునం గొనుము; నీవు ధర్మజానుజుండవు గావున నీకు ధర్మపథంబు తప్పం జని 
దనిన రాక్షసుల గటాక్షదృష్టిం జూచి భీమసేనుం డిట్లనియె. 363 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 511 
ప్రతిపదార్థం: అనిన= అని భీముడు పలుకగా; వారలు= కుబేరుడి భటులు; ఇట్టు+అనిరి= ఇట్లా అన్నారు; అయ్యా!= ఆర్యా; 
నీవు= నీవు; దివ్య పురుషుండవు= అతిలోకశక్తి కలవాడిని; ఈ, సౌగంధిక, కమలంబులు= సౌగంధికాలు అనే పేరు కల ఈ 
తామర పువ్వులు; కొనియెదు+ఏని= తీసికొని వెళ్ళదలిస్తే; కుబేరునకు+ఎజింగించి= కుబేరుడికి తెలిపి; తత్‌+ఆదేశంబునన్‌= 
అతని ఆజ్ఞ (ప్రకారం; కొనుము= తీసికొని వెళ్లవలసింది; నీవు= నీవు; ధర్మజ+అనుజుండవు= ధర్మరాజుయొక్క తమ్ముడివి; 
కావున= కాబట్టి; నీకు= నీకు; ధర్మపథంబు= ధర్మమార్గం; తప్పన్‌+చనదు= అతి(క్రమించటానికి వీలు లేదు; అనిన= అని 
చెప్పుగా; రాక్షసులన్‌= రాక్షసులను; కటాక్ష, దృష్టిన్‌+చూచి= కడకంటి చూపులతో చూచి; భీమసేనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని భీమసేనుడు చెప్పాడు. అంత కుబేరుడి భటులు ఈ విధంగా బదులు పలికారు: “ఆర్యా! నీవు 
సామాన్య మానవుడివి కావు; లోకాతీత మైన శక్తి కలవాడివి; నీకు ఈ సౌగంధిక కమలాలను తీసికొని పోవాలనే 
అభిప్రాయం ఉన్నట్లయితే, దయచేసి ఆ విషయం మాదొర కుబేరుడికి తెలిపి ఆయన ఆనతితో తీసుకొని వెళ్ళుము. 
నీవు ధర్మరాజు యొక్క తమ్ముడవు కాబట్టి నీవు ధర్మమార్గం తప్పకూడదుకదా!' అనగా, వారిని కడకంటితో 
చూస్తూ, భీముడు ఈ విధంగా అన్నాడు. 


క. 'గిరినిర్భ్య రములC బుట్టిన । సరోవరం బిదియు సర్వసామాన్యముగా 
కరుదుగ నొక్కని యదియే? పరగ గుబేరుండు దీని. బడసెనె మొదలన్‌? 364 


ప్రతిపదార్థం: గిరినిర్జ రములన్‌= కొండలలోని సెలయేళ్ళవలన; పుట్టిన= పుట్టిన; సరోవరంబు= కొలను; ఇదియు= ఈ 
కొలను; సర్వసామాన్యము+కాక= అందరికీ సమానంగా చెందేటటువంటిది కాక; అరుదుగన్‌= అపూర్వంగా; ఒక్కని+అదియే?= 
ఒక్కడికి చెందిందా?; పరంగన్‌= ఒప్పునట్టుగా; దీనిన్‌= ఈ కొలనును; మొదలన్‌= మొదట; కుబేరుండు= కుబేరుడు; 


పడసెనె?= పొందాడా? 


తాత్సర్యం: “ఈ కొలను కొండలలో ప్రవహించే సెలయేళ్ళవలన ఏర్పడినటువంటిది. ఇది అందరికి చెందినది కాక 
ఏ ఒక్కరి సొత్తు కాజాలదు. దీనిని మొదట కేవలం కుబేరుడే సంపాదించాడా? 


తే. ఉత్తమక్షత్రియుం డేల యొరుల నడిగి । వేండువాం డగు? దన భుజవిక్రమమున 
నన్యధనము లుపార్టించి యర్దిజనుల । కిచ్చి కీర్తి దిక్కుల వెలయించు. గాక. 365 


ప్రతిపదార్థం: ఉత్తమక్షత్రియుండు= శ్రేష్టుడైన క్షత్రియుడు; ఏల= ఎందుకు; ఒరులన్‌= ఇతరులను; అడిగి; వేండు 
వా(డు+అగున్‌= యాచించేవాడు అవుతాడు; తన, భుజ, వి[క్రమమునన్‌= సొంతశౌర్యం వలన; అన్య ధనములు= ఇతరుల 
సొత్తులు; ఉపార్జించి= సంపాదించి; అర్థి, జనులకు+ఇచ్చి= ప్రార్ధించే ప్రజలకు దానంచేసి; దిక్కులన్‌= దెసలలో; కీర్తి= యశం; 
వెలయించున్‌+ కాక= (ప్రకాశింపచేస్తాడు కాని. 


తాత్సర్యం: ఉత్తముడైన క్షత్రియుడు ఇతరులను ప్రార్థించడు. ఎవరినీ దానం చేయుమని వేడుకొనడు. తన శౌర్య 
సాహసాలవలన ఇతరులను జయించి, వారి ధనాలు కైవసం చేసికొని, తనను ప్రార్థించేవారికి దానం చేసి తన 
యశస్సు దెసలలో వెల్లివిరిసేటట్టు చేస్తాడుకదా! 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 
భీము(డు యక్షరాక్షసులతో యుద్దంబు సేయుట (సం. 3-152-12) 


వ. నాకుమిమ్మును మీ కుబేరుం బ్రార్థించి కాని యిక్కొలని పువ్వులు గొనంగాదొకో? యని భీముండు రాక్షసుల 
నాదరింపక సౌగంధికవనంబు సొచ్చి కనకకమలంబులుం గొని యుత్తమవీర్యవంతంబు లైన తత్సలిలంబు 
లుపయోగించి యనంతబలసంపన్నుండై యున్న; నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతాయుధహస్తులై 
తా(కిన భీముండును భీకరాకారుందై. 366 


ప్రతిపదార్థం: నాకు= నాకు; మిమ్మును= మీ అందరినీ; మీ, కుబేరున్‌= మీ దొరగారైన కుబేరుడిని; ప్రార్థించి కాని= 
వేడుకొనికాని; ఈ, కొలని, పువ్వులు= ఈ సరోవరంలోని పుష్పాలు; కొనన్‌+కాదు+ఒకో?= తీసికొని వెళ్ళటానికి కుదురదా?; 
అని= అని పలికి; భీముండు= భీముడు; రాక్షసులన్‌= రాక్షసులను; ఆదరింపక= లెక్కచేయక, సరకు చేయక; సౌగంధిక, 
వనంబు+చొచ్చి= సౌగంధిక కమలాల సముదాయం కల కొలను (ప్రవేశించి; కనక, కమలంబులున్‌+కొని= బంగారు తామర 
పూలను తీసికొని; ఉత్తమ, వీర్యవంతంబులు+ఐన= గొప్ప శక్తి (మహిమ) కలిగినవైన; తత్‌+సలిలంబులు= ఆ కొలనులోని 
నీళ్లు; ఉపయోగించి= వాడి, (త్రాగి; అనంత, బల, సంపన్నుండు+ఐ= మితిలేని శక్తి కలవాడై; ఉన్నన్‌= ఉండగా; ఆతనిన్‌+చూచి= 
ఆ భీముడిని చూచి; రాక్షసులు= రాక్షసులు; అలిగి= కోపించి; ఉద్యత+ఆయుధ, హస్తులు+ఐ= ఎత్తబడిన శస్తాలు హస్తాలలో 
కలవారై; తాంకినన్‌= ఎదిరించగా; భీముండును= భీముడుకూడ; భీకర+ఆకారుండు+ఐ= భయంకరమైన రూపం కలవాడై. 


తాత్సర్యం: నాకు మీ అందరి అనుజ్ఞ అనవసరం. నేను మీ దొరగారైన కుబేరుడిని అంతకంటే వేడుకొనను. నా 
అంతట నేను ఈ సరోవరంలోని బంగారు తామరపూలను ఎందుకు తీసికొనలేనో చూస్తాను కాక!'- అని భీముడు 
ఆ రాక్షసులను లెక్కచేయక, కొలనులోనికి ప్రవేశించి సౌగంధికకమలాలను కోసి, ఆ కొలనులోని గొప్ప శక్తి గల 
నీళ్ళను త్రాగి, మితిలేని శక్తిని పుంజుకొని ఉండగా, అతనిని చూచి రాక్షసులు ఆగ్రహించి ఆయుధ సన్నద్దులై 
భీముడితో పోరాటానికి దిగారు. 


చ. తన గదం జేసి రాక్షసుల దారుణశస్త్రచయంబు నశ్రమం 
బున నతివీరు(డై విరిచి పోర నిశాచరులన్‌ బడల్పడన్‌ 
ఘనభుజదండ చండహతి. గ్రాంచిన నుక్కటి రక్కసుల్‌ కుబే 
రున కెజి/గింపం బాణిరి సరోషవృకోదరభీమకర్మముల్‌. 367 


ప్రతిపదార్థం: తన, గదన్‌+చేసి= తనగదతో; రాక్షసుల= రాక్షసులయొక్క; దారుణ, శస్త్ర చయంబు= భయంకరమైన 
ఆయుధాలసమూహాన్ని; న+(శ్రమంబునన్‌= సులువుగా; అతి, వీరుండు+ఐ= గొప్పశౌర్యం కలిగినవాడై; విరిచి= విరుగకొట్టి; 
పోర= యుద్దంలో; నిశాచరులన్‌= రాక్షసులను, (రాత్రి సంచరించేటటువంటి వారిని); బడల్‌+పడన్‌= బడలికనొందేటట్టుగా; 
ఘన, భుజ, దండ, చండ, హతిన్‌= గొప్పదైన తన భుజం అనే కంబం యొక్క తీవ్రమైన తాకిడిచేత; (క్రాచినన్‌= 
తపింపచేయగా; రక్కసుల్‌= రాక్షసులు; ఉక్కు+అటీ= బలం తగ్గి; స, రోష, వృకోదర, భీమ, కర్మముల్‌= ఆ(గ్రహంతో కూడిన 
భీముడియొక్క భయంకరచర్యలు; కుబేరునకు+ఎటి(గింపన్‌= కుబేరుడికి తెలియజెప్పటానికి; పాటిరి= పరుగెత్తారు. 


తాత్సర్యం: భీముడు తన గదతో సులువుగా మహావీరుడై రాక్షసులభయంకరాయుధాల నన్నిటినీ వమ్ముచేసి, 
యుద్దంలో ఆ రాక్షసులందరు అలసిపోయేటట్టు చేశాడు. తన బాహుదండంతో కొట్టి బాధ నాందేటట్లు చేశాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 513 


ఆ రాక్షసులు బలం తరిగిన వారై, ఆ(గ్రహించిన భీముడి భీకరచర్యలను గురించి కుబేరుడికి తెలపటానికి 
పరుగెత్తారు. 


వ. కుబేరుండును బాంచాలీ ప్రియకరంబైన పవనతనయు పరాక్రమారంభంబు విని మెచ్చి దాని నుపేక్షించె; 
నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధిక కమలంబులు గొని తత్తీరకుసుమితలతాపాదపవనంబున 
విహరించుచున్నంత నట. 368 


ప్రతిపదార్థం: కుబేరుండును= కుబేరుడు కూడ; పాంచాలీ ప్రియకరంబు+ఐన= (ద్రౌపదికి సంతోషాన్ని చేకూర్చేటటువంటి; 
పవనతనయు= భీముడియొక్క; పరా(క్రమ+ఆరంభంబు= శౌర్యసంరంభం; విని= ఆలకించి, మెచ్చి= ప్రశంసించి; ఉపేక్షించెన్‌= 
ప్రతిక్రియచేయటాన్ని గురించి పట్టించుకోలేదు; అట్టు= అట్టా, ఆ రీతిగా; భీమసేనుండు= భీముడు; రాక్షస, సేనన్‌= రాక్షసుల 
సైన్యాన్ని; ఓడించి= జయించి; సౌగంధిక, కమలంబులు= సౌగంధికకమలాలను (మిక్కుటమైన నెత్తావిని వెదజల్లే తామర 
పువ్వులు); కొని= తీసికొని; తత్‌+తీర, కుసుమిత, లతా, పాదప, వనంబునన్‌= ఆ కొలనుగట్టునందు పుప్పించిన తీవలు, 
చెట్టు గలిగిన తోటలో; విహరించుచున్నంతన్‌= వినోదంగా తిరుగుతుండగా; అట= అక్కడ. 


తాత్సర్యం: కుబేరుడున్నూ, (ద్రౌపదిని సంతోషపెట్టటంకొరకు భీముడు ప్రదర్శించిన శౌర్య విజృంభణాన్ని అభినందించి, 
ప్రతిక్రియ చేయటం మానాడు. ఆ విధంగా భీముడు రాక్షసవీరులను గెలిచి, సౌగంధికపుష్పాలను సంగ్రహించి, 
ఆసరోవరంగట్టున లతలతో, చెట్లతో, పూలతో కళకళ లాడుతున్న తోటలో విహరిస్తూ ఉండినాడు. అక్కడ. 


క. వడి. బడియెం బిడుగు లుడుగక, | వడ(కె మహీతలము, పాంసువర్షము గురిసెం 
గడు నెట్ట నయ్యె దిశ, లే । ర్పడకుండె నినుండు తిమిరపటలావృతుండై. 369 


ప్రతిపదార్థం: పిడుగులు= పిడుగులు, (అశనులు); ఉడుగక= మానక; వడిన్‌= వేగంగా; పడియెన్‌= పడ్డాయి; మహీ, 
తలము= భూమిపైభాగం; వడణె= వణికింది; పాంసు, వర్షము= దుమ్మువాన; కురిసెన్‌= వర్షించింది; దిశలు= దిక్కులు; 
కడున్‌= మిక్కిలి; ఎజ్జన్‌+అయ్యె= ఎర్రగా మారాయి; తిమిర, పటల+ఆవృతు(డు+ఐ= చీకట్ల సమూహాలచేత ఆవరించబడి; 
ఇనుండు= సూర్యుడు; ఏర్పడక+ఉండెన్‌= కనిపించకున్నాడు. 


తాత్సర్యం: వేగంగా, ఎడతెగకుండా పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. దుమ్మువాన కురిసింది. దిక్కులన్నీ 
ఎరుపురంగుధూళితో కప్పబడ్డాయి. సూర్యుడు చీకట్ల దొంతరలతో కప్పబడి కనిపించకున్నాడు. 


వ. ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుండై ధర్మ్శతనయుం 'డివి భీమాహవ పిశునంబులై కానంబడియె 
నేమటికుండ వలయు' నని నాలుగుదిక్కులుం జూచి భీమసేనుం గానక తన సమీపంబున నున్న పాంచాలి 
కిట్లనియె. 370 


ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి- ఈ విధాలైన; మహా+ఉత్సాతంబులు= గొప్ప అపశకునాలు; ఉపలక్షించి= చూచి; 
విస్మితుండు+ఐ= అచ్చెరువందినవాడై; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇవి= ఈ ఉత్సాతాలు; భీమ+ఆహవ, పిశునంబులు+ఐ= 
భయంకరమైన యుద్దానికి చెందిన కలహసూచనలై; కానంబడియెన్‌= కనిపించాయి; ఏమణకుండవలయున్‌= ఉపేక్షించటం 
తగదు; అని= అని తలపోసి; నాలుగుదిక్కులున్‌+చూచి= నాలుగు దిక్కులూ పరికించి; భీమసేనున్‌+కానక; భీముడిని 
చూడక; తన, సమీపంబునన్‌+ఉన్న= తన దగ్గర ఉన్న; పాంచాలికి= (ద్రౌపదితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధాలైన అపశకునాలను చూచి ధర్మరాజు ఆశ్చర్యపడి, “ఇవి భయంకరమైన యుద్దాన్ని సూచించే 
కలహసూచనలు, జాగ్రత్తగా ఉండాలి'- అని తలపోసి, నాలుగు దిక్కులూ పరికించాడు. అక్కడ భీముడు కనిపించలేదు. 
అంతట ధర్మరాజు తనకు చేరువగా ఉన్న (ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. భీమ+ఆహవ, పిశునంబులు అనే సమాసానికి రెండర్భాలు చెప్పవచ్చును. 1. భీమ- అంటే భయంకరమైన- అనే 
అర్థాన్ని అనుసరించి 'భయంకరమైన యుద్దాన్ని సూచించేవి'- అని. 2. భీముడి యొక్క యుద్దట్రీతికి కలహానికి సూచకములైనవి. 
ఇక్కడ రెండు అర్థాలు ఉపపన్నాలే. 2. ఉత్సాతములు= అపశకునాలు, అసాధారణ దృశ్యాలు, విచిత్ర సంఘటనలు. ఇవి 3 
రకాలు 1. దివ్యం అపూర్వ[గ్రహనక్షత్ర దర్శనం. 2. అంతరిక్షం- సూర్యచంద్రులచుట్టూ గుడులు ఏర్పడటం 3. భీమం - 
జాడ్యాలు మొదలైనవి. 


క. 'ప్రియసాహసుండు భీముండు | భయవిరహితు. డెందు€ బోయె బహురాక్షససం 


~~ 


శ్రయ మిగ్గిరి గంధర్వా । న్వయ సేవ్యం బేకచరుండు వాం డెయ్యెడలన్‌. 371 


~~ 


ప్రతిపదార్థం: ప్రియ, సాహసుండు= సాహసకృత్యాలలో ప్రీతికలవాడు; భీము(డు= భీముడు; భయ, విరహితుండు= బొత్తిగా 
భయం లేనటువంటివాడు; ఎందున్‌+పోయె= ఎక్కడికి వెళ్ళాడు; బహు, రాక్షస, సంశ్రయము= అనేకమంది రాక్షసులచేత కూడి 
ఉండేది; ఈ+గిరి= ఈ కొండ; గంధర్వ+అన్వయ, సేవ్యంబు= గంధర్వుల కులంచేత ఆరాధించబడేటటువంటిది; వాడు= 
ఆ భీముడు; ఏ+ఎడలన్‌= ఏ స్థలమందైనా; ఏక చరు(డు= ఒంటరిగా తిరుగాడేవాడు. 


తాత్పర్యం: “ఏడీ భీముడు? ఎక్కడికి వెళ్ళాడు? అతడికి సాహసకృత్యాలు అంటే చాలాప్రీతి. బొత్తిగా భయంలేనివాడు! 
ఈ కొండపై రాక్షసులు, గంధర్వులు తిరుగాడుతుంటారు. ఆ భీముడు ఎక్కడికైనా ఒంటరిగా పోయే స్వభావం 
కలవాడు. 


ఆ. భూరిభుజు(డు దానె పోయెనో? నీ వెట । యేని పుచ్చితో నిజేచ్చ నతని? 
నని యజాతశత్రుం డడిగినం బతికి బాం । చాలి యిట్టు లనియె సంభ్రమమున. 372 


ప్రతిపదార్థం: భూరి భుజుండు= గొప్పభుజాలు కలవాడు అనగా మహావీరుడు; తానె= తనంతట తానుగానే; పోయెనో?= 
వెళ్ళాడా?; నీవు= నీవు; ఎట+ఏని= ఎక్కడికైనా కూడా; అతనిన్‌= భీముడిని; నిజ+ఇచ్చన్‌= (తన) నీదైన కోరికచేత; 
పుచ్చితో?= పంపించావా?; అని= అంటూ; న+జాత, శత్రుండు= పుట్టుకచేత శత్రువులు లేనటువంటివాడు- ధర్మరాజు; 
అడిగినన్‌= (ప్రశ్నించగా; పాంచాలి= (ద్రౌపది; పతికిన్‌= భర్తకు; సంభ్రమమునన్‌= తొ(ట్రుపాటుతో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా 

సు] న్‌. లా 
అన్నది. 


తాత్సర్యం: గొప్ప పరాక్రమం కల భీముడు తనంతట తానే వెళ్ళాడా? లేక ఏదైనా కోరి నీవు అతడిని ఎక్కడికైనా 
పంపావా?'- అని అజాతశత్రుడైన ధర్మరాజు అడిగాడు. అంతట (ద్రౌపది తొట్రుపాటుతో ఈవిధంగా పలికింది. 


మధ్యాక్కర. 
'ధరణీశ! నీకు నాయిచ్చిన పసిండి తామరపువ్వు 
గురువాయువశమున వచ్చినను దాని గొని యిట్టిపువ్వు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 515 


లరుదు గాన కుఅంగటం గలిగెనేని యర్జి( దె మ్మనిన 
నరిగె నీశానుదిక్కునకు నీ తమ్ము. డతివేగమునను.” 373 


ప్రతిపదార్థం: ధరణి+-ఈశ!= ఓరాజా! భూమికి ప్రభువు అయినవాడా!; నీకు= నీకు; నా+ఇచ్చిన= నేను ఇచ్చిన; పసిండి, 
తామర, పువ్వు= బంగారపు కమలం; గురు, వాయు, వశమున= పెద్దగాలిచేత విసరబడి; వచ్చినను= రాగా; దానిన్‌= ఆ 
పువ్వును; కొని= గ్రహించి; ఇట్టి, పువ్వులు= ఈ మాదిరి పుష్పాలు; అరుదు= అసాధారణం; కాన= కాబట్టి; కుజంగటన్‌= 
సమీపాన; కలిగెనేని= ఉన్నట్లయితే; అర్థిన్‌= (ప్రీతితో; తెమ్ము= తెచ్చిపెట్టుము; అనినన్‌= అని కోరగా; నీ తమ్ము(డు; అతి 
వేగమునను= అతివేగంగా; ఈశానుదిక్కునకున్‌= ఈశాన్యదిశకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'ఓ రాజా! నీకు నేను ఇచ్చిన బంగారు తామర పువ్వు పెద్దగాలిచేత విసరగొట్టబడి నాదగ్గర పడింది. 
అటువంటి పువ్వులు దరిదాపున ఉన్నట్లయితే నాకు తెచ్చిపెట్టుమని కోరగా, న్సీ తమ్ముడైన భీముడు మిక్కిలి 
వేగంగా ఈశాన్యదిక్కుకు వెళ్ళాడు” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి 


వ. అనిన 'నట్లేని యందటము వాని పోయిన వలనం బోవుద' మని యెప్పటియట్ల రాక్షసస్కంధారూఢులై 


వో; 


గగనగతి నరిగి సౌగంధిక తీరంబున. 374 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= ఆ విధంగా జరిగినట్లయితే; అందణుము= మనమంతా కలిసి; వాని, 
పోయిన, వలనన్‌= అతడు వెళ్ళినదిక్కుకే; పోవుదము= వెళ్ళుదాము; అని= అని పలికి; ఎప్పటి+అట్టు+అ= ఎప్పటి మాదిరిగానే; 
రాక్షస, స్కంధ+ఆరూఢులు+ఐ= రాక్షసులయొక్క భుజాలమీద కూర్చున్నవారై; గగన గతిన్‌= ఆకాశమార్గాన; అరిగి= వెళ్ళి; 
సౌగంధిక, తీరంబున= నెత్తావిచిమ్మే బంగారు తామరపూలు గల కొలను గట్టున. 


తాత్సర్యం: అని ద్రౌపది చెప్పగా ధర్మరాజు 'సరే అట్లా అయితే మనమందరం భీముడు వెళ్ళినదిక్కుకే వెళ్ళుదాంగాక! 
అని ఎప్పటివలెనే రాక్షసులమూపులపై ఎక్కి ఆకాశమార్గాన పయనించి, సౌగంధికపుష్పాలు గల కొలనుగట్టుకు 
చేరారు. 


చ. అతులబలాధ్యు నుద్యతగదాయుధహస్తు. బటుప్రతాపవ 

ర్లితయశు. బాండునందను( దదీయమహోగ్రగదావిఘాత దా 

రిత పృథుయక్ష రాక్షస శరీరచయంబులు( జూచి విసయ 

స్మితముఖు లైరి బ్రాహ్మణసమేతులు ధర్మసుతాదు లచ్చటన్‌. 375 
ప్రతిపదార్థం: న+తుల, బల+ఆఢ్యున్‌= సాటిలేని బలంతో కూడినవాడిని; ఉద్యత, గదా+ఆయుధ, హస్తున్‌= వెలుగొందుతున్న 
గద అనే ఆయుధాన్ని చేతితో పైకెత్తి పట్టుకొని ఉన్న వాడిని; పటు, (ప్రతాప, వర్ణిత, యశున్‌= గొప్పశౌర్యంచేత వృద్దిపొందిన 
కీర్తి కలవాడిని; పాండు, నందనున్‌= పాండురాజు యొక్క కొడుకైన భీముడిని; తదీయ, మహా+ఉ(గ్ర, గదా, విఘాత, దారిత, 


పృథు, యక్ష, రాక్షస, శరీర, చయంబులున్‌= అతడి యొక్క మిక్కిలి భయంకరమైన గదయొక్క దెబ్బలచేత చీల్చబడిన 
యక్షులయొక్క రాక్షసులయొక్క గొప్ప దేహాల సముదాయాలను; చూచి= చూచి; బ్రాహ్మణ, సమేతులు= బ్రాహ్మణులతో 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడుకొన్నవారు; ధర్మసుత+ఆదులు= ధర్మరాజు మొదలైనవారు; అచ్చటన్‌= అక్కడ; విస్మయ స్మిత, ముఖులు+ఐరి= 
ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుముఖాలు కలవారైవారు. 


తాత్పర్యం: సాటిలేనిబలం కలవాడు, పైకెత్తిన గదాయుధాన్ని చేతకలవాడు, పటిష్టమైన పరా(క్రమంచేత వృద్ది 
పొందిన కీర్తి కలవాడు అయిన పాండు పుత్రుడు భీమసేనుడినీ, అతడి భయంకరగదా ఘాతాలచేత చీల్చబడిన 
యక్షరాక్షసుల పెద్ద శరీరాల సముహాలనూ, (బ్రాహ్మణులతో కలసి ధర్మరాజు మొదలైనవారు ఆ కొలను గట్టున 
చూచి ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుముఖాలు కలవారయ్యారు. 


వ. భీమసేనుండును ధౌమ్య ధర్మజ రోమశులకు మొక్కి తనకు మొక్కిన కవల. గౌంగిలించుకొని, 
వైడూర్యనాళంబులైన కనకకమలంబులు ద్రౌపది కిచ్చి యున్నంత నాతనికి ధర్మరా జిట్లనియె. 376 


ప్రతిపదార్థం: భీమసేనుండును= భీముడున్నూ; ధౌమ్య ధర్మజరోమశులకున్‌= ధౌమ్యుడికి, ధర్మరాజుకు, రోమశుడికి; 
('మొక్కి= నమస్కరించి; తనకు, మొక్కిన= తనకు నమస్కరించిన; కవలన్‌= నకులసహదేవులను; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; వైడూర్య, నాళంబులు+ఐన= పిల్లికన్ను రత్నాలవంటి కాడలుగల కనక, కమలంబులు= సౌగంధికపద్మాలు; 
ద్రౌపదికి+ ఇచ్చి+ఉన్నంతన్‌= (ద్రౌపదికి బహూకరించి ఉండగా; ఆతనికి= ఆ భీముడికి; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: భీముడు- ధౌమ్యుడికి, రోమశుడికి, ధర్మరాజుకు నమస్కరించాడు. భీముడికి నకుల సహదేవులు 
నమస్కరించారు. వారిని భీముడు కౌగిలించు కొన్నాడు. తరువాత వైడూర్యాలవంటి కాడలు కలిగిన బంగారు 
తామర పూలను భీముడు ద్రౌపదికి బహూకరించాడు. అంతట ధర్మరాజు భీముడితో ఇట్టా పలికాడు. 


ఆ. “చనునె నీకు నిట్టి సాహసక్రియం జేయ? । నెల్లవారికంటె నెటుక గలవు 
గురుభుజుండ! నాకు గూర్తేని చేయకు | మయ్య! యిట్టి చెయ్వు లనఘ! యింక. 377 


ప్రతిపదార్థం: గురు భుజుండ!= గొప్ప భుజాలు కలవాడా! అనగా మహావీరుడా!; ఎల్లవారికంటెన్‌= అందరికంటె; ఎజుక+కలవు= 
జ్ఞానం కలిగినటువంటి వాడివి నీవు; ఇట్టి= ఇటువంటి; సాహస, (క్రియన్‌= తెగువతో కూడిన చర్య; చేయన్‌= చేయటం; 
చనునె?= తగునా? (కూడునా); అనఘ!= పాపరహితుడివైనవాడా!; నాకున్‌+కూర్తు+ఏని= నాయందు నీకు (ప్రేమ ఉన్నట్లయితే; 
ఇంక= ఇకమీద; ఇట్టి, చెయ్వులు= ఇటువంటి పనులు; చేయకుము+అయ్య!= చేయవద్దన్నా!. 


తాత్సర్యం: 'పరాక్రమం కలిగిన ఓ భీమసేనా! అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలవాడివి నీవు. ఇటువంటి సాహసకృత్యాలు 
ఆచరించటం నీవంటి జ్ఞానికి తగునా? పాపరహితుడి వైన ఓ భీమసేనా! నీకు నాయందు (పేమ ఉంటే నీవు ఇకమీద 
ఇటువంటి పనులు చేయకూడదుసుమా!' 


వ. అని కటిపి యి ట్లందటుం గుబేరోద్యానవనంబున విహరించుచున్నంత. దద్రక్షకులైన యక్షులు వచ్చి.378 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; కటుపి= (ప్రబోధించి, (నచ్చచెప్పి); ఇట్టు= ఈ విధంగా; అందయబున్‌= అందరూ; కుబేర+ఉద్యాన, 
వనంబునన్‌= కుబేరుడితోటలో; విహరించుచున్నంతన్‌= వినోదంగా తిరుగుతుండగా; తద్‌+రక్షకులు+ఐన= ఆ వనాన్ని 
కాపాడుతుండేవారైన; యక్షులు, వచ్చి= యక్షులు వచ్చి; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 517 


తాత్సర్యం: అని ధర్మరాజు భీముడికి నచ్చేటట్టుగా హితోపదేశం చేశాడు. ఇట్లా అందరూ కుబేరుడితోటలో 
వినోదంగా తిరుగుతుండగా, ఆ తోటలను కాపాడేవారైన యక్షులు వచ్చి; 


క  దేవర్షియైన రోమశు । దేవేంద్ర సమాను నయ్యుధిష్టిరు ధరణీ 
దేవోత్తములం గని విన । యావనతులు భక్తి నిట్టు లని రందటికున్‌. 379 


ప్రతిపదార్థం: దేవ+బుషి+ఐన= దేవతలకు చెందిన ముని అయిన; రోమశున్‌= రోమశుడిని; దేవేంద్ర, సమానున్‌= 
దేవేంద్రుడితో సమానుడైన; ఆ+యుధిష్థిరు= ఆధర్మరాజును; ధరణీ, దేవ+ఉత్తములన్‌= (బ్రాహ్మణ(శ్రేష్టులను; కని= చూచి; 
వినయ+అవనతులు= పూజ్యభావంతో వంగినటువంటివారై; అందణకున్‌= ధర్మరాజు బృందంలోని వారందరికీ; ఇట్టులు+అనిరి= 
ఈవిధంగా చెప్పారు. 


తాత్సర్యం: దేవర్షి అయిన రోమశుడిని, దేవేంద్రుడితో దీటైన ధర్మరాజును, శ్రేష్టులైన విప్రులను చూచి భక్తితో వంగి 
నమస్కరించి ఈవిధంగా పలికారు. 


వ. _ 'మీరిందు మసలవల; దిది యక్ష రాక్షస ప్రచారఘోరం' బనిన నందుండ నొల్లక పాండవులు తత్సమీపంబున 
నివాసంబు. జేసికొని రాక్షస బలంబుతో ఘటోత్కచు. బోవంబనిచి యుండు నంత, జటాసురుం డను 
రాక్షసుండు బ్రాహ్మణరూపధరుందై' యేను వేదవిదుండ, ధనుర్వేదవిదుండైన పరశురాము శిష్యుండ' 
ననుచుం బాండవుల సేవించుచున్నంత నొక్కనాండు. 380 

ప్రతిపదార్థం: మీరు= మీరు; ఇందు= ఇక్కడ; మసలవలదు= తిరుగవద్దు; ఇది= ఈ తోట; యక్ష, రాక్షస, (ప్రచార, 
ఘోరంబు= యక్షులు, రాక్షసులు తిరగటంచేత భయంకరమైనది; అనినన్‌= అని చెప్పగా; పాండవులు= పాండురాజుకొడుకులు; 
అందు= ఆ తోటలో; ఉండన్‌+ఒల్లక= ఉండటానికి ఇష్టపడక; తద్‌+సమీపంబున= ఆ తోటకు దగ్గరగా; నివాసంబున్‌+చేసికొని= 
వసతిని ఏర్పరచుకొని; రాక్షస బలంబుతో= రాక్షస సైన్యంతో; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; పోవన్‌+పనిచి+ఉండునంత= 
వెళ్ళిపొమ్మని ఆనతిచ్చి ఉండగా; జటాసురుండు+అను, రాక్షసుండు= జటాసురుడు అనే పేరు కల రాక్షసుడు; బ్రాహ్మణరూప, 
ధరుండు+ఐ= బాపడి ఆకారం ధరించినవాడై; ఏను= నేను; వేద విదుండన్‌= వేదాలను తెలిసినవాడిని; ధనుస్‌+వేద, 
విదుండు+ఐన= విలువిద్యలో ఆరితేరినవాడైన; పరశురాము, శిష్యుండన్‌= పరశురాముడి శిష్యుడిని; అనుచున్‌= అని 
చెప్పుతూ; పాండవులన్‌= పాండుపు(త్రులను; సేవించుచున్నంతన్‌= పరిచర్యలు చేస్తుండగా; ఒక్కనాండు= ఒకరోజు. 


తాత్సర్యం: 'మీరు ఇక్కడ విహరించవద్దు. ఈ తోటలో యక్షులు, రాక్షసులు సంచరించటంచేత ఇది 
భయంకరమైనటువంటిది' అని చెప్పారు. అంత పాండవులు ఆ తోటకు దగ్గరగా వసతి ఏర్పరచుకొని, రాక్షసులతోపాటు 
ఘటోత్కచుడిని వెళ్ళుమని ఆనతిచ్చి అక్కడే ఉన్నారు. అపుడు జటాసురుడు అనే పేరుగల రాక్షసుడు బ్రాహ్మణవేషం 
ధరించి, 'నేను వేదాలను చదివినవాడిని. విలువిద్యలో ఆరితేరిన పరశురాముడి శిష్యుడిని' అని చెప్పి చేరి పాండవులను 
సేవిస్తున్నాడు. అపుడు ఒకరోజు. 


ఆ. మృగవిరోధిబలుండు మృగయావినోదార్థ । మడవి కనిలతనయు( డరిగినట్టి 
యవసరమున నజ్జటాసురు. డాసురా । కారవికృతరూపకంబు. దాల్చి. 381 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మృగ, విరోధి, బలుండు= సింహం వంటి బలం కలవాడు; అనిలతనయుండు= వాయుపుత్రుడైన భీముడు; 
మృగయా, వినోద+అర్థము= వేటచేత వినోదించటం కొరకు; అడవికి= అడవికి; అరిగినట్టి+అవసరమునన్‌= వెల్లినవేళ; 
ఆ+జటాసురుండు= ఆ జటాసురుడు; ఆసుర+ఆకార, వికృత, రూపకంబున్‌= రాక్షసుడి ఆకారానికి సంబంధించిన వికార 
స్వరూపాన్ని; తాల్సి= ధరించి. 


తాత్సర్యం: సింహం వంటి బలం కలవాడు, వాయుపుత్రుడు అయిన భీముడు వినోదం కొరకు వేటకు వెళ్ళిన 
సమయాన, ఆ జటాసురుడు నిజరాక్షసరూపాన్ని ధరించి భయంకరమైన ఆకారంతో. 


కు చనుదెంచి ద్రౌపదిని యమ । తనూజు నకులుం దదాయుధంబులతో. బె 
లన యెత్తికొని మహాజవ । మున బజచె మహీసురోత్తములు భయమందన్‌. 382 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; (ద్రౌపదిని= పాంచాలిని; యమ, తనూజు= ధర్మపుత్రుడిని; నకులున్‌= నకులుడిని; 
తత్‌+ఆయుధంబులతోన్‌= వారియొక్క శస్తాలతోసహా; పెల్చన= బలాత్కారంగా; ఎత్తికొని= తన మూపున ధరించి; 
మహీసుర+ఉత్తములు= (బ్రాహ్మణోత్తములు; భయము+అందన్‌= భయపడేటట్టుగా; మహాజవమునన్‌= మిక్కిలివేగంగా; 
పజచెన్‌= పరుగెత్తాడు. 


తాత్సర్యం: (ఆ జటాసురుడు) వచ్చి, ద్రౌపదిని, ధర్మరాజును, నకులుడిని బలవంతంగా ఎత్తుకొని, వారి ఆయుధాలతో 
పాటు తన మూపున ధరించి గొప్పవేగంతో పరుగెత్తాడు. వాడిని చూచి విప్రశ్రేషులు భీతిచెందారు. 


వ. అంత సహదేవుండు భీముం బిలుచుచు వనంబున కరిగి; నిట ధర్మతనయుం డధర్మవర్తి యైన యసుర 
కిట్లనియె. 383 
ప్రతిపదార్థం: అంత= అప్పుడు; సహదేవుండు= సహదేవుడు; భీమున్‌+పిలుచుచున్‌= భీముడిని రమ్మని కేకలువేస్తూ; 


వనంబునకు= అరణ్యానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ; ధర్మతనయుండు= ధర్మరాజు; న+ధర్మవర్తి+ఐన= ధర్మంకాని 
పద్దతిలో నడిచేవాడైన; అసురకు= రాక్షసుడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంత సహదేవుడు భీముడిని పిలుస్తూ అరణ్యంలోనికి వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు అధర్మపరుడైన 
ఆ రాక్షసుడితో ఇట్లా అన్నాడు : 
క. 'దేవాసురాదు లిం దుప । జీవింతురు మనుజులకు విశేషసుఖంబుల్‌ 

గావించుచు నమ్మనుజుల( । గావంగలవార మేము గౌరవయుక్తిన్‌. 384 


ప్రతిపదార్థం: దేవ+అసుర+ఆదులు= దేవతలు రాక్షసులు మొదలైనవారు; ఇందు= ఈ భూలోకంలో; మనుజులకు= 
నరులకు; విశేష సుఖంబుల్‌= గొప్పసౌఖ్యాలను; కావించుచున్‌= చేస్తూ; ఉపజీవింతురు= ఆశ్రయించి బ్రతుకుతుంటారు; 
ఆ+మనుజులన్‌= ఆ మనుష్యులను, ఆ నరులను; గౌరవ, యుక్తిన్‌= మన్ననతో కూడిన భావంతో; కావన్‌+కలవారము= 
రక్షించే శీలం కలవారం; ఏము= మేము. 


తాత్సర్యం: 'దేవతలు, రాక్షసులు మొదలగువారు ఈ లోకాన్ని ఆశ్రయించుకొని ఉంటూ, ఇందలి మానవులకు 
విశేషమైన సౌఖ్యాలను ప్రసాదిస్తూ ఉంటారు. ఆ మానవులను మన్ననతో కాపాడుతూ ఉండేవాళ్ళం కదా మేము! 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 519 


వ. ఇట్టిమా కపకారంబు సేయుట లగ్గు గాదు; నీవు ధర్ము వెటుంగవు; విశ్వసించినవారికిం గుడువంబెట్టినవారికి 
నెగ్గుచేయుట కడుంబాపంబు గావున. 385 


ప్రతిపదార్థం: ఇట్టి, మాకు= ఈ విధంగా పరోపకార పారీణులమైన మాకు; అపకారంబు చేయుట= కీడుచేయటం; 
లగ్గు+కాదు= మంచిది కాదు; నీవు= నీవు; ధర్మువు= ధర్మం; ఎణుంగవు= తెలియనట్టివాడిని; విశ్శసించినవారికిన్‌= 
నమ్మినవారికిన్నీ; కుడువన్‌+పెట్టినవారికిన్‌= తిండిపెట్టిన వారికిన్నీ; ఎగ్గు చేయుట= కీడు చేయటం; కడున్‌+పాపంబు= 
మిక్కిలి చెడ్డపని; కావున= కాబట్టి. 


తాత్సర్యం: ఈ విధంగా పరోపకార పారీణులమైన మాకు నీవు కీడు తలపోయటం భావ్యం కాదు. నీకు ధర్మం 
తెలియదు. నమ్మినవారికి, తిండి పెట్టినవారికి కీడు చేయటం గొప్పపాపం కాబట్టి. 


మధ్యాక్కర. 
మాయావి! మా యాయుధములు మా కిచ్చి మాతో రణమ్ము 
సేయు; మివ్విధమున. బోవ దగి దంచు. జిక్కనై యసుర 
నాయతబాహుండు గరము భరముగా నదిమె ధర్మజుడు 
మాయావి యగు వానిగమనవేగంబు మందమై యుండ. 386 


ప్రతిపదార్థం: మాయావి!= ఓమాయలు నేర్చినవాడా!; మా+ఆయుధములు= మా శస్తాలు; మాకు+ఇచ్చి= మాకు తిరిగి 
ఇచ్చివేసి; మాతో, రణమ్ము చేయుము= మాతో యుద్దం చేయుము; ఈ+విధమునన్‌= ఈ విధంగా; పోవన్‌= పోవటం; 
తగదు+అంచున్‌= భావ్యం కాదంటూ; ఆయతబాహు(డు= పొడుగైన చేతులు కలవాడు; ధర్మజుండు= ధర్మరాజు; అసురన్‌= 
రాక్షసుడిని, చిక్కన+ఐ= గాఢంగా; మాయావి+అగు, వాని= మాయలు నేర్చినటువంటివాడి యొక్క; గమనవేగంబు= నడక 
తీవ్రత; మందము+ఐ+ఉండ= తగ్గేటట్టుగా; కరము భరముగాన్‌= మిక్కిలి బరువు అనిపించేటట్టుగా; అదిమెన్‌= నొక్కాడు. 


తాత్సర్యం: మాయలు నేర్చిన ఓరాక్షసుడా! మా ఆయుధాలు మా కిచ్చి మాతో యుద్దం చేయుము. నీవు ఈ 
విధంగా పరుగెత్తి పోవటం భావ్యం కాదు'- అని పలుకుతూ ధర్మరాజు తన పొడుగైన చేతులతో గట్టిగా పట్టి 
అదిమి ఆ మాయావి అయిన రాక్షసుడి గమనవేగం తగ్గించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. ఇట్లు ధర్మజు నిబిడపీడన వేదనాభరంబున విగతవేగుండై యరుగు జటాసురున కడ్డంబు వచ్చి సహదేవుం 
డిట్లనియె. 387 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మజు, నిబిడ, పీడన, వేదనా, భరంబున= ధర్మరాజుచేత చేయబడిన దట్టమైన పీడనం 
వలన కలిగిన బాధయొక్క బరువువలన- ధర్మరాజు తనను గట్టిగా నొక్కటంచేత కలిగిన బాధవలన; విగత, వేగుండు+ఐ= 
పోయిన వేగం కలవాడై; అరుగు= వెళ్లుచున్న; జటాసురునకు= జటాసురుడు అనే రాక్షసుడికి; అడ్డంబు, వచ్చి= అడ్డుగా 
చేరి నిలబడి; సహదేవుండు= సహదేవుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు తనను గట్టిగా అదిమి పట్టడంచేత కలిగిన బాధచేత గమనవేగం తగ్గినవాడై 
రాక్షసుడు మెల్లమెల్లగా వెళ్ళసాగాడు. సహదేవుడు ఆ రాక్షసుడికి అడ్డువచ్చి ఈ విధంగా పలికాడు. 


క, “న న్నెటు(గవె? పాండవుండం బ్ర | సన్నయశోవీర్యయుతు(డ సహదేవుండ; న 
త్యున్నతి యేర్పడ నిప్పుడ । ని న్నోరెదం జక్క నెదిరి నిలువుము పోరన్‌.” 388 


ప్రతిపదార్థం: నన్నున్‌+ఎణు(గవె?= నన్ను తెలియవా?; పాండవు(డన్‌= నేను పాండురాజు కొడుకును; ప్రసన్న, యశస్‌+వీర్య, 
యుతు(డ= నిర్మలమైన కీర్తితో, పరాక్రమంతో కూడినవాడిని; సహదేవు(డన్‌= సహదేవుడనే పేరు కలవాడిని; అతి+ ఉన్నతి+ 
( = "a ఫై 4 = 4 + je (= కా . 
ఏర్పడన్‌= మిక్కిలి గొప్పతనం కలిగేటట్టుగా; ఇప్పుడు+అ= ఇప్పుడే; నిన్ను+ఓర్చెదన్‌= నిన్ను జయిస్తాను; పోరన్‌= యుద్దంలో; 
చక్కన్‌+ఎదిరి, నిలువుము= సూటిగా ఎదిరించి నిలువుము. 


తాత్పర్యం: 'ఓ రాక్షసుడా! నీవు నన్ను ఎరుగవా? నేను పాండురాజు కొడుకును. సహదేవుడిని. నిర్మలమైన కీర్తి, 
విక్రమం కలవాడిని. నా గొప్పతనం తేటతెల్లమయ్యేటట్టు ఇప్పుడే నిన్ను ఓడించగలను. తిన్నగా నిలిచి నాతో 
యుద్దం చేయుము. 


భీముడు జటాసురునితో యుద్ధము సేయుట (సం. 3-154-28) 


వ. అనుచున్న్మయవసరంబున ననిలసుతుం డనిలవేగంబున నరుదెంచి జటాసురుచేత నిగ్భహీతులై గగనగతిం 
జను ధర్మజ నకుల ద్రౌపదులను, మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె. 389 


ప్రతిపదార్థం: అనుచున్న+అవసరంబునన్‌= అని చెప్పుతున్న సమయంలో; అనిలసుతుండు= వాయుపుత్రుడైన భీమసేనుడు; 
అనిల, వేగంబునన్‌= గాలివంటి శీఘ్రగమనంతో; అరుదెంచి= వచ్చి; జటాసురుచేతన్‌= జటాసురుడిచేత; నిగృహీతులు+ఐ= 
చెరపెట్టబడినవారై; గగన, గతిన్‌+చను= ఆకాశమార్గాన వెళ్ళే; ధర్మజ, నకుల, (ద్రౌపదులను= ధర్మరాజును, నకులుడిని, 
ద్రౌపదిని; మహీతల, గతుండు+ఐన= భూభాగాన నిలిచిఉన్న; సహదేవున్‌+చూచి= సహదేవుడిని చూచి; ఆ+అసురకు= ఆ 
రాక్షసుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని అంటున్న సమయంలో వాయుదేవుడి సుతుడైన భీమసేనుడు వాయువేగాన అక్కడికి వచ్చాడు. 
అతడికి, జటాసురుడిచేత కొనిపోబడుతున్న ధర్మరాజు, నకులుడు, (ద్రౌపది ఆకాసంలోనూ, (క్రింది భూమిపై నిలిచిన 
సహదేవుడున్నూ కనిపించారు. అంత భీముడు ఆ రాక్షసుడితో ఇట్టా అన్నాడు. 


తే. “అతిథివై వచ్చి నీవు మాయందు. గుడిచి | యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె? 
యెందు గుడిచినచోటికి నెగ్గు సేయ । రెట్టి దుర్దను లైనను నెజుక విడిచి. 390 


ప్రతిపదార్థం: అతిథివి+ఐ= ఆగంతుకుడివై; వచ్చి= వచ్చి; నీవు; మా+అందున్‌+కుడిచి= మాతోపాటు తిండి తిని; అసురవు+ఐ= 
రాక్షసుడివై; ఇట్టు= ఈ రీతిగా, అనగా తిండిపెట్టి ఆదరించినవారిని అపహరించుకొని పోవటంగా; ఎగ్గు+చేయంగన్‌+అగును+ఎ= 
కీడు చేయటం భావ్యమా?; ఎందున్‌= ఎక్కడైననూ; ఎట్టి, దుర్ణనులు+ఐనను= ఎంతటి చెడ్డవారు అయినప్పటికీ; ఎలుక 
విడిచి= జ్ఞానం వీడి; కుడిచిన, చోటికిన్‌= తిండిపెట్టినవారికి; ఎగ్గు+చేయరు= కీడు చేయరు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 521 


తాత్సర్యం: 'నీవు మాదగ్గరకు అతిథివిగా వచ్చి మాతోపాటు తిండి తిని, రాక్షసుడివై ఉపకారం చేసినవారికి 
అపకారం చేయటం నీకు తగునా?; ఎంతటి చెడ్డవారైనప్పటికీ, తిండి పెట్టినవారికి బుద్ది లేకుండా కీడు చేయరు. 


వ. నీవు బుద్దిగలవేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను; మట్లు గానినాండు బక హిడింబ కిమ్మీరులం 
జంపిన ట్లశ్రమంబునం జంపుదు' ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుందై. 391 


ప్రతిపదార్థం: నీవు బుద్ది+కలవు+ఏని= నీకు తెలివి తేటలు ఉన్నట్లయితే; వీరిని= ధర్మరాజాదులను; విడిచి= వదలి; నీ, 
ప్రాణంబులు= నీ ప్రాణాలు (అసువులు); రక్షించుకొనుము= కాపాడుకొమ్ము; అట్టు కాని నాండు= ఆ విధంగా జరుగని 
రోజు; బక, హిడింబ, కిమ్మీరులన్‌= బకుడిని, హిడింబుడిని, కిమ్మీరుడిని; చంపినట్టు= చంపినవిధంగా; న+(శ్రమంబునన్‌= 
సులువుగా, (శమలేకుండగా; చంపుదును= వధిస్తాను; అనిన= అని చెప్పగా; విని= విని; జటాసురుండు= జటాసురుడు; 
వారల, విడిచి= ధర్మరాజాదులను విడిచి; భీమసేనునకు= భీముడికి; అభిముఖుండు+ఐ= ఎదురైన ముఖం కలవాడై. 


తాత్సర్యం: నీవు బుద్దిగలవాడవైతే ధర్మరాజాదులను విడిచి నీ ప్రాణాలు దక్కించుకొమ్ము. ఆవిధంగా చేయకపోతే 
బకుడిని, హిడింబుడిని, కిమ్మీరుడిని, సంహరించినట్టుగానే నిన్ను అవలీలగా చంపుతాను”- అని చెప్పగా జటాసురుడు 
ధర్మరాజాదులను విడిచి భీముడివైపు తిరిగి ఇట్టా పలికాడు. 


క 'రయమున నీచేత నిహతు । లయిన సురారాతులకు రణాంతరమున నీ 
దయిన రుధిరమున నుదక । క్రియ( జేసిద బక హిడింబ కిమ్మీరులకున్‌'. 392 


ప్రతిపదార్థం: రణ+అంతరమున= యుద్దంలో; నీచేత, నిహతులు+అయిన= నీచేత సంహరించబడినవారైన; సుర+అరాతులకు= 
దేవతలకు శత్రువులైన రాక్షసులకు; బక హిడింబ కిమ్మీరులకున్‌= బకుడికీ, హిడింబుడికీ, కిమ్మీరుడికీ; రయమున= 
శీఘ్రంగా; నీదు+అయిన= నీయొక్క; రుధిరమునన్‌= నెత్తురుతో; ఉదక (క్రియన్‌= (శ్రాద్దక్రియ (నీటితో తర్పణం విడిచేపని); 
చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: 'నాడు నీచేత యుద్దంలో సంహరించబడిన బకుడికీ, హిడింబుడికీ, కిమ్మీరుడికీ, వేగంగా నేడు నీ 
నెత్తుటితో తర్పణ (క్రియలు నిర్వహిస్తాను.! 


క. అనుచు గడు నలిగి మారుత | తనయు మహాబాహు నసుర దాయ; మరున్నం 
దనున కెడ సొచ్చి మాద్రీ। తనయులు తత్‌క్షణమ వాని. దాతకిరి వీన్‌. 393 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; కడున్‌+అలిగి= మిక్కిలి కోపించి; మారుత, తనయు= వాయుపుత్రుడైన 
భీముడిని; మహాబాహున్‌= గొప్ప చేతులు కలవాడిని- మహావీరుడిని; అసుర= రాక్షసుడు; తాశె= ఎదుర్కొన్నాడు; 
మరుత్‌+నందనునకు= వాయుపుత్రుడైన భీముడికి; ఎడ+చొచ్చి= సాయంగా ప్రక్కకు చేరి; మాద్రి, తనయులు= మాద్రి 
కొడుకులు అయిన నకుల సహదేవులు; తద్‌+క్షణము+అ= ఆ (త్రుటిలో; వీ(కన్‌= ఉత్సాహంతో; వానిన్‌= ఆరాక్షసుడిని- ఆ 
జటాసురుడిని; తాంకిరి= మార్కొన్నారు. 


తాత్సర్యం: అని చెప్పుతూ, మిక్కిలి ఆగ్రహించి, ఆ జటాసురుడు వాయుపు(త్రుడైన భీముడిని మార్కొన్నాడు. 
తత్‌క్షణమే, వాయుసుతుడికి తోడుగా మాద్రీతనయులైన నకుల సహదేవులు ఆ రాక్షసుడిని ఎదుర్కొన్నారు. 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


వారల నిద్దటి వారించి భీముండు | దాశె జటాసురు వీకతోడ; 
భీమాసురులకు సంగ్రామంబు గడుఘోర | మయ్యె; నిర్మూలంబు లయ్య వారి 
యూరుఘట్టనముల ధారుణీరుహములు; | పదఘట్టనములC గ్రక్కదలె ధరణి; 
భూరుహపాణులై పోరి యాసన్న భూ | రుహములు వొలిసిన బృహదుదగ్ర 


ఆ. శిలలం గొంతసేపు చెలగి పోరాడి రొం । డొరులు పెనంగి పట్టి పరుషభంగి 
నుగ్రు లైన వాలిసుగ్రీవులట్టుల । యుద్ద మొప్పం జేసి రిద్దబలులు. 394 


ప్రతిపదార్థం: వారలన్‌+ఇద్దజణ= వారిని ఇద్దరినీ అనగా నకుల సహదేవులు ఇద్దరినీ; వారించి= ఆపి; భీముండు= భీముడు; 
జటాసురు= జటాసురుడిని; వీకతోడ= పరాక్రమంతో; తాశె= మార్కొన్నాడు; భీమ+అసురులకు= భీముడికిన్నీ, రాక్షసుడికిన్నీ; 
సం[గ్రామంబు= యుద్దం; కడు, ఘోరము+అయ్యె= మిక్కిలి భయంకరంగా జరిగింది; ధారుణీరుహములు= చెట్టు; వారి+ఊరు, 
ఘట్టనములన్‌= వారి తొడలయొక్క తాకిడిచేత; నిర్మూలంబులు+అయ్యె= నాశనమైనవి; పద, ఘట్టనములన్‌= అడుగుల 
తాకిడికి ధరణి= భూమి; కదలె+కదలె= (క్రక్కదలె= బాగుగా కంపించింది; భూరుహపాణులు+ఐ= చెట్టు చేతులందు కలవారై; 
పోరి= యుద్దంచేసి; ఆసన్న, భూరుహములు= దగ్గరగా ఉన్న చెట్టు: పొలిసిన= నశించగా; బృహద్‌+ఉ(గ్ర+శిలలన్‌= పెద్ద 
భయంకరమైన రాళ్ళతో; కొంతసేపు= కొంత కాలం; చెల(గి=విజృంభించి; పోరాడిరి= యుద్దంచేశారు; ఒండొరులు= ఒకరిని 
ఒకరు; పెనంగి పట్టి= “పెనవేసికొంటూ కుస్తీపట్లు పట్టి; పరుష భంగిన్‌= కఠినమైన రీతిలో; ఉ(గ్రులు+ఐన= భయంకరులైన; 
వాలి, సు(గ్రీవుల+అట్టు= వాలి, సు(గ్రీవులవలె; ఇద్ద, బలులు= దేదీప్యమానమైన బలం కలవారు (భీముడు మరియు 
జటాసురుడున్నూ); యుద్దం= పోరాటం, ఒప్పన్‌+చేసిరి= ఒప్పేటట్టుగా చేశారు. 


తాత్పర్యం: నకుల సహదేవులను ఇద్దరినీ వారించి, భీముడు విజృంభించి జటాసురుడితో తలపడ్డాడు. భీముడికీ, 
జటాసురుడికీ ఘోరయుద్దం జరిగింది. వారి తొడల తాకిడిచేత చెట్టు నశించాయి. వారి పాదాల తాకిడి చేత భూమి 
కంపించింది. వారు ఇద్దరూ పోరు సలిపేటప్పుడు దగ్గరగా ఉన్న చెట్టు నశించటంచేత భయంకరమైన గండ శిలలతో 
యుద్దం కొనసాగించారు. అట్లా దేదీప్యమానమైన బలం కల ఆ ఉభయులు వాలిసుగ్రీవులవలె యుద్దం చేశారు. 


విశేషం: 1. రామాయణ గాథలోని సుప్రసిద్దపా(త్రలు వాలిసుగ్రీవులు 2. రామాయణకథ భారతం కంటె (ప్రాచీనం. 


క. భీమాసుర వీరుల ము । ష్టాముష్టి రణచ్చటచ్చటాశబ్దం బు 
5 ఆ] 
ద్దామం బై తద్విపిన మ । హామృగపక్షులకు నతిభయావహ మయ్యెన్‌. 395 
ప్రతిపదార్థం: భీమ+అసుర వీరుల= భీముడియొక్క, అసురవీరుడైన జటాసురుడియొక్క; ముష్టాముష్టి రణ+ఛటత్‌+ఛటా 
శబ్దంబు= పిడికిలి పిడికిలితో కలిసేటట్టు చేసే యుద్దంలోని ఛట ఛట అనే శబ్దం; ఉద్దామంబు+ఐ= భయంకరమై; 
తత్‌+విపిన, మహామృగ పక్షులకున్‌= ఆ అరణ్యంలోని గొప్ప జంతువులకున్నూ; పిట్టలకున్నూ; అతి, భయ+ఆవహము= 
మిక్కిలి భయం కలిగించేది అయింది. 


తాత్సర్యం: భీముడున్నూ, జటాసురుడున్నూ చేసే పిడికిలి పోట్ల పోరులోపుట్టే ఛటచ్చటలచప్పుడులు భయంకరంగా 
వ్యాపించి, ఆ అడవిలోని గొప్ప జంతువులకూ, పక్షులకూ మిక్కిలి భయాన్ని కలిగించాయి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 523 


ఆ. అంత భీమసేను( డంతకాకారుండై । వాని బలవిహీనుంగా నెటింగి 
తడయ కపుడు వాని మెడ గ్రుంగ బిడికిటం । బొడిచె; నసుర ముడింగి పడియె. బుడమి. 396 


ప్రతిపదార్థం: అంత= అంతట; భీమసేనుండు= భీముడు; అంతక+ఆకారు(డు+ఐ= యముడివంటి రూపం కలవాడై; 
వానిన్‌= ఆ జటాసురుడిని; బల విహీనున్‌+కాన్‌= బలం లేనివాడినిగా; ఎజీంగి= తెలిసికొని; తడయక= ఆలసించక; అపుడు= 
అప్పుడు; వాని మెడ= వాడి మెడను; (క్రుంగన్‌= దిగబడిపోయేటట్టుగా; పిడికిటన్‌= ముష్టితో; పొడిచెన్‌= గట్టిగా (గ్రుచ్చాడు; 
రక్కసుడు; ముడి(గి= ముడుచుకొనిపోయి; పుడమిన్‌= భూమిపై; పడియెన్‌= పడ్డాడు. 


GC 
బ్ర 
ర 
Il 


తాత్సర్యం: అంతట భీమసేనుడు యముడి వంటి ఆకారం కలవాడై విజృంభించి, ఆరాక్షసుడిని బలం లేనివాడినిగా 
గుర్తించి, ఆలస్యం చేయకుండా వాని మెడ (క్రుంగి వాలిపోయేటట్టు తన పిడికిలితో గట్టిగా కొట్టాడు. అంత 
ఆరాక్షసుడు దేహం ముడుచుకొనిపోయి పుడమిపై పడ్డాడు. 


వ. ఇట్లు నిర్దాత నిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుంబోలె నేలంబడిన జటాసురుశరీరం బెత్తి యొక్క 
విశాల పరుషపాషాణంబుపై జర్జరితంబుగా వైచి, వానిం గాలగోచరుంగా. జేసిన వాయుపుత్తుపరాక్రమంబు 
ధౌమ్యరోమశాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయన కథితంబైన కథ రమ్యంబుగ. 397 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; నిర్భాత, నిపాత, భిన్న+ఉన్నత, నీల, గిరి, శృంగంబునున్‌+పోలె= పిడుగు పడటంచేత 
ప్రక్కలైన ఎత్తయిన నల్లటి కొండ శిఖరంవలె; నేలన్‌+పడిన= భూమి మీద పడిన; జటాసురు, శరీరంబు= జటాసురుడియొక్క 
దేహాన్ని; ఎత్తి= పైకెత్తి; ఒక్క= ఒక్క; విశాల, పరుష, పాషాణంబుపై= పెద్దదైన కఠినమైన రాతిబండపై; జర్దరితంబుగా, వైచి= 
ముక్కలు ముక్కలు అయ్యేటట్టుగా విసరివేసి; వానిన్‌= ఆ రాక్షసుడిని; కాల, గోచరున్‌+కాన్‌+చేసిన= సంహరించగా; 
వాయుపు(త్రు= గాలిపట్టి అయిన భీముడి యొక్క; పరా(క్రమంబు= శౌర్యాన్ని; ధౌమ్య, రోమశ+ఆది, మహీసుర, వరులు= 
ధౌమ్యుడు, రోమశుడు మొదలైన విప్రశ్రేష్టులు; వర్షించిరి= వర్షించారు (విస్తరించి చెప్పారు); అని= అంటూ; వైశంపాయన 
కథితంబు+ఐన= వైశంపాయనుడిచేత చెప్పబడిన కథ; రమ్యంబుగ= సొగసుగా. 


తాత్సర్యం: ఈ విధంగా జటాసురుడి దేహం పిడుగుపడి (బ్రద్దలైన నీలగిరిశిఖరంవలె నేలపై పడగా, భీమసేనుడు 
ఆ రాక్షసదేహాన్ని ఎత్తి ముక్కలు (ప్రక్కలు అయ్యేటట్టు ఒక పెద్ద బండరాతిమీద విసరివైచాడు. ఆ విధంగా ఆ 
రాక్షసుడు మృతిచెందాడు. అప్పుడు ధౌమ్యుడు, రోమశుడు మొదలైన బ్రాహ్మణశ్రేష్టులు వాయుసుతుడైన భీముడి 
శౌర్యాన్ని గొప్పగా శ్లాఘించారు- అని వైశంపాయనుడు కథను కడుంగడు సొగసుగా వినిపించాడు. 


అశ్యాసాంతము 


క. భూపకులతిలక! నృపవి । ద్యాపారగ! నిత్యసత్యధనధాన్యదయా 
లాపచతురాస్య! ధర్మ । వ్యాపారవిచార! విష్ణువర్ధన నృపతీ! 398 
ప్రతిపదార్థం: భూప, కుల, తిలక!= రాజుల వంశానికి తిలకంవంటివాడా, రాజ'శ్రేష్టుడా!; నృప, విద్యా, పారగ!= రాజ నీత్రి 


పరిజ్ఞానంలో అవతలి ఒడ్డును చేరినవాడా! అనగా రాజనీతిలో క్షుణ్ణమైన పరిజ్ఞానం కలవాడా! నిత్యసత్య, ధన, ధాన్య, 
దయా+ఆలాపచతురాస్య!= నిత్యసత్యవ్రతంలో, ధనంలో, పంటగింజలలో, కరుణలో, నిండైన మాటలు పలకటంలో 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రహ్మదేవుడివంటివాడా!; ధర్మ, వ్యాపార, విచార= ధర్మం ఎట్లా ఆచరించాలో చర్చించేవాడా! అనగా ధర్మాధర్మాల సూక్ష్మాలను 
బాగా చర్చించేవాడా!; విష్ణువర్షన నృపతీ!= విషువరన బిరుదాంకితుడివెన ఓ రాజా!- అనగా  విష్షువరన బిరుదాన్ని ఆరించిన 

£3 లు E92. — 9 క ల. జ 
మహారాజవంశంలో పుట్టినవాడా! 


తాత్సర్యం: రాజులలో (శ్రేష్టుడివైన ఓ రాజరాజనరేంద్రా! రాజనీతిలో క్షుబ్లమైన పరిజ్ఞానాన్ని ఆర్జించినవాడా! 

ర a దరజా ల జ 
నిత్యసత్యం, ధనం, ధాన్యం, దయ, అనే నాలుగు అంశాలలో నిండైన మాటలు పలికే చతురాస్యుడా! ధర సూక్ష్మాలను 
చర్చించి తెలిసికొనేవాడా! ఓ విష్ణువర్హనబిరుదాంకితుడివైన రాజరాజనరేంధద్రా! 


విశేషం: 1. ఆశ్యాసాంత పద్యాల గురించిన వివరణ 2. వైశంపాయన కథిత భారత గాథను గురించి 3. శౌనకాది మహర్షులకు 
రోమశుడు చెప్పిన మహాభారతాన్ని గురించి విశేష వివరణలు పూర్యోక్తాలు. ఆరణ్యపర్వం ఒకటవ రెండవ ఆశ్వాసాల చివర 
విశేష వివరణలను అరయవచ్చు. 4. నిత్యసత్య ధనధాన్యదయా+ఆలాపచతురాస్య అనే పదగుంఫనంలో చతురాన్యుడు 
అనగా నాలుగు ముఖాలు కల (బ్రహ్మ ఇక్కడ నాలుగంశాలకు నాలుగుముఖాలు ఉన్నాయి. ఇది ఇందులోని స్వారస్యం. 
వసంత తిలకము. 

శ్రీరమ్య! రాజకులశేఖర! రాజరాజా! । భూరిప్రతాప! పరిభూతవిరోధివర్గా! 

హారామృతాబ్దహర హాస తుషార కుంద । స్పారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా! 399 


ప్రతిపదార్థం: శ్రీ రమ్య!= శ్రీచేత సొగసైనవాడా! (శ్రీ అనేపదానికి సంపద - కాంతి - శోభ - ఇట్టా ఎన్నో అర్థాలు ఉన్నాయి. 
అందుచే శ్రీరమ్య అనగా లోకాతీతమైన శోభచేత వర్టిల్లునటువంటివాడా! అని విశాలమైన అర్థం చెప్పవచ్చు.) రాజ, కుల, 
శేఖర!= రాజులసమూహాలలో శ్రేష్టుడివైనవాడా లేదా, రాజవంశానికంతటికీ శ్రేష్టుడైనవాడా! ఉత్తమోత్తముడవైన మహారాజా!; 
రాజరాజా!= సార్వభౌమా! (రాజరాజనరేం(ద్రుడా); భూరి ప్రతాప!= గొప్పపరాక్రమంకలవాడా!; పరిభూత, విరోధి, వర్లా!= 
జయించబడిన శత్రువుల సముదాయం కలవాడా! శత్రుపరంపరలపై విజయం సాధించినవాడా!; హార+అమృత+అబ్బ, హర, 
హాస, తుషార, కుంద, స్పారత్‌*యశస్‌+ప్రసర, పాండుకృత, (త్రిలోకా!= ముత్యాలదండవలె, అమృతంవలె, తెల్ల తామరపువ్వువలె, 
శివుడివలె, నవ్వువలె, మంచువలె, మొల్లపువ్వువలె వెలుగొందే కీర్తి వ్యాపించటంచేత తెలుపుగా చేయబడిన మూడులోకాలు 


కలవాడా! 


తాత్సర్యం: ఓ రాజ రాజనరేం[ద్రా, శ్రీరమ్యుడా, రాజులలో (శ్రేష్టుడివైన వాడా, గొప్పశౌర్యం కలవాడా, శత్రువులను 
జయించి వారిని పరాభవానికి లోనైనవారిగా చేసినటువంటివాడా, ముత్యాలహారంవలె, అమృతంవలె, శేతపద్మంవలె, 
శివుడివలె, నవ్వువలె, మంచువలె, మొల్లపువ్వువలె వెలుగొందే కీర్తి వ్యాపించటంచేత తెలుపుగా చేయబడిన మూడులోకాలు 


కలవాడా! 


విశేషం: 1. హారం అంటే నూరు పేటలు కల ముత్యాలదండ 2. ముత్యములు, అమృతం, శివుడు, నవ్వు, మంచు, 
మొల్లపువ్వు, కీర్తి తెల్లగా ఉంటాయని కవిసమయం. 3. ఈ వృత్తంలో ప్రతిచరణానికీ త,భ,జ,జ,గగ - అనే గణాలుంటాయి. 
8వ అక్షరం యతిమైత్రి. ప్రాస పాటించబడింది. 
గద్యము: 
ఇది సకల సుకవి జన వినుత, నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్య పర్వంబున 
దధీచికథయును, నగస్త్యు మాహాత్మ్యంబును, భగీరథు ప్రయత్నంబునుం, గంగావతరణంబును, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 525 


బుశ్యశృంగు చరితంబును, బరశురాము చరితంబును, గార్తవీర్యు వధయును, రామకృష్ణాదుల 
యాగమనంబును, సౌకన్యాఖ్యానంబును, జ్యవనుండు సంయాతియజ్ఞంబున నశ్వినుల సోమపీథులం 
జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, మాంధాతృ జన్మంబును, సోమకుండు యజ్ఞంబు. జేసి 
పుత్రశతంబు వడయుటయు, జంతూపాఖ్యానంబును, శ్యేన కపోతంబులై యింద్రాగ్నులు శిబిమాంసంబు 
గొనుటయు, నష్టావక్రు మాహాత్యంబును, రైభ్యయవక్రీతుల సంవాదంబును, భీముండు సౌగంధిక 
హరణార్థం బరుగుటయు, హనుమద్దర్శనంబును, రామాయణకథయును, భీముండు గంధమాదనంబునం 
దుండు కొలనికిం బోయి యక్ష రాక్షసుల వధియించుటయు, గంధమాదనంబున నందటుం గూడుటయు, 
జటాసురవధయు నన్నది తృతీయాశ్వాసము. 400 


ప్రతిపదార్థం: ఇది= ఈరచన; సకల, సుకవి, జన, వినుత, నన్నయభట్ట, ప్రణీతంబు+ఐన= సర్వ సత్కవుల బృందంచేత 
ప్రశంసించబడిన నన్నయ భట్టుచేత వ్రాయబడిన; శ్రీమహాభారతంబునందు= శ్రీ మహాభారతం అనే (గ్రంథమందు; ఆరణ్య 
పర్వంబున= వనపర్వమందు; దధీచికథయునున్‌= దధీచిని గురించిన వృత్తాంతము; అగస్త్యు, మాహాత్మ్యంబును= అగస్త్యముని 
యొక్కమహిమ; భగీరథు ప్రయత్నంబునున్‌= భగీరథుడి యొక్క కృషియున్నూ; గంగా+అవతరణంబును= గంగ క్రిందికి 
(భూమి మీదకు) దిగటమున్నూ; బుశ్యశృంగు చరితంబును= బుశళ్యశ్చంగుడి వృత్తాంతమున్నూ; పరశురాము చరితంబును= 
పరశురాముడి కథయున్నూ; కార్తవీర్యు వధయును= కార్తవీర్యుడి సంహారమున్నూ; రామకృష్ణ+ఆదుల+ఆగమనంబును= 
బలరాముడు శ్రీకృష్ణుడు మొదలైన వారి రాకయున్నూ; సౌకన్యా+ఆఖ్యానంబును= సుకన్యవృత్తాంతమున్నూ; చ్యవనుండు= 
చ్యవనుడు; సంయాతియజ్ఞంబునన్‌= సంయాతి అనే రాజు జరిపిన క్రతువులో; అశ్వినుల= అశ్వినీదేవతలను; సోమపీథులన్‌+చేసి= 
సోమరసాన్ని (త్రాగేవారినిగా చేసి; వారిచేత= ఆ అశ్వినులచేత; జవ్వనంబు= యౌవనం; పడయుటయు= పొందటమున్నూ; 
మాంధాతృ జన్మంబును= మాంధాత పుట్టుకయున్నూ; సోమకుండు= సోమకుడు; యజ్ఞంబున్‌+చేసి= క్రతువును చేసి; పుత్ర 
శతంబు= నూరుమంది కొడుకులను, పడయుటయు= పొందటమున్నూ; జంతు+ఉపాఖ్యానంబును= జంతునియొక్క 
చిరుకథయు; శ్యేనకపోతంబులు+ఐ= డేగపావురాలై; ఇంద్ర+అగ్నులు= ఇంద్రుడు, అగ్నియు; శిబిమాంసంబు= శిబియొక్క 
మాంసం; కొనుటయున్‌= తీసికొనటమున్నూ; అష్టావ(క్రు, మాహాత్మ్యంబును= అష్టావక్రుడి మహిమయున్నూ; రైభ్య, యవక్రీతుల 
సంవాదంబును= రైభ్యుడికీ యవకక్రీతుడికీ మధ్య జరిగిన సంభాషణమున్నూ; భీముండు= భీముడు; సౌగంధిక, హరణ+ 
అర్థంబు+అరుగుటయు= సౌగంధికాలనే పొందామర పూలను తేవటానికై వెళ్ళటమున్నూ; హనుమత్‌+దర్శనంబును= 
హనుమంతుని చూడటమున్నూ; రామాయణ, కథయును= రామాయణగాథయున్నూ; భీముండు= భీముడు; 
గంధమాదనంబునందు+ఉండు= గంధమాదనమనే పేరుకల కొండపై ఉండే; కొలనికిన్‌+పోయి= సరోవరానికి వెళ్ళి; యక్ష, 
రాక్షసుల= యక్షులను, రాక్షసులను; వధించుటయు= సంహరించటమున్నూ; గంధమాదనంబునన్‌= గంధమాదనపర్వతాన; 
అందయున్‌= పాండవ బృందంలోని వారందరూ; కూడుటయు= కలిసిచేరటమున్నూ; జటాసురవధయున్‌= జటాసురుడి 
సంహారమున్నూ; అన్నది= అనే వృత్తాంతాలతో కూడినది; తృతీయ+ఆశ్వ్యాసము= మూడవ ఆశ్వాసం. 


తాత్సర్యం: ఈ రచన శ్రీ మహాభారతమందలి ఆరణ్యపర్వంలోని మూడవ ఆశ్వాసం. దీనిని రచించింది సమస్త 
సత్కవిబృందాలచేత పొగడబడిన నన్నయభట్టు. ఇందున్న అంశాలు- దధీచి తన వెన్నెముకను దేవతలకు దానమీయటం. 
అగస్థమహర్షియొక్క మహిమలు. భగీరథుడు చిరస్మరణీయమైన కృషి చేసి గంగను భూమికి దింపటం, బుశ్యశృంగుడి 
వృత్తాంతం. పరశురాముడి చరిత్ర. కార్తవీర్యుడి వృత్తాంతం, అతడి మరణం. బలరాముడు శ్రీ కృష్ణుడు మున్నగువారు 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాండవులను సందర్శించటం, సుకన్య చరిత్ర. చ్యవనమహర్షి సంయాతి మహారాజు చేసిన క్రతువులో అశ్వినీ 
దేవతలను సోమపీథులను చేసి వారివలన యౌవనాన్ని పొందటం, మాంధాత మహారాజు జన్మవృత్తాంతం, సోమకుడు 
అనే రాజర్షి వృత్తాంతం, జంతుడనే రాకుమారుడి గాథ, శిబిచక్రవర్తి చరిత్ర- ఇంద్రుడు, అగ్ని, డేగ పావురాలుగా 
వచ్చి శిబిమాంసం తీసుకోవటం, అష్టావ(క్రమహర్షి మాహాత్మ్యం, రైభ్య, యవక్రీతుల సంవాదం, భీముడు సౌగంధిక 
కమలాలను తేవటానికి వెళ్ళటం, హనుమంతుడిని సందర్భించటం, రామాయణ సంక్షిప్తగాథ. భీముడు గంధమాదనాన 
ఉన్న సరోవరానికి వెళ్ళటం, యక్షరాక్షసవధ, గంధమాదనాన పాండవ సమావేశం, జటాసురవధ. 


-: ఆరణ్యపర్వంలో తృతీయాశ్వాసం సమాస్తం :- 


ey 2 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


శ్రీ రాజరాజ! కులని । స్తార! సుధాహార హీర సన్నిభ కీర్తీ! 


శ్రీరమణ! ధనుర్విద్యా | పారగ! కోదండపార్ధ! పార్టివ తిలకా! 1 
ప్రతిపదార్హం: శ్రీ రాజరాజ!= శ్రీ రాజరాజనరేంద్రా!; కులనిస్తార!= కులానికి అనగా క్షత్రియ జాతికి (వంశానికి) తరించేమార్గం 
థ ము దె గ్‌ 


కల్పించే వాడా!; సుధా, హార, హీర, సన్నిభ, కీర్తీ!= అమృతంతో, ముత్యాల పేరుతో, వజ్రంతో సమానమైన యశస్సు కలవాడా!; 
శ్రీరమణ= లక్ష్మీదేవిని సంతసింప చేసేవాడా!; ధనుస్‌+విద్యా, పారగ!= విలువిద్యయందు చివరితీరానికి చేరినవాడా!; కోదండ, 
పార్థ!= వింటియందు అర్జునుడివంటివాడా!; పార్టివతిలకా!= రాజ (శ్రేష్టుడా!. 

థ జ థ 


తాత్సర్యం: ఓ రాజరాజ నరేంద్రా! వంశోద్దారకుడా! అమృతంతో, ముత్యాల హారంతో, వజ్రంతో సమానమైన 
యశస్సు కలవాడా! లక్ష్మీదేవికి సంతోషాన్ని కలిగించేవాడా! విలువిద్యలో చివరిదరికి చేరినవాడా! విలుకాండ్రలో 
అర్జునుడివంటివాడా! రాజులలో (శ్రేష్టుడా! 


విశేషం: (1) ఇది ఆశ్యాసారంభ పద్యం. ఆశ్యాసంలోని తొలి పద్యమున్నూ, ఆశ్యాసంలోని తుదిపద్యాలున్నూ సంబోధన 
ప్రథమావిభక్తిలో రచించి కృతిభర్తను ప్రశంసించే సంప్రదాయాన్ని తెలుగువాజయంలో నెలకొల్పిన మహాకవి నన్నయభట్టు. 
(2) అట్లే ఆశ్యాసారంభపద్యం శ్రీకారంతో ఆరంభించటం సాహితీసంప్రదాయ మైనది. (3) అమృతం, ముత్యాలు, వ(జ్రం 
తెల్లగా ఉండేవీ, క్రీర్తి తెల్లగా ఉండటం కవిసమయం. (4) తిలకం అనగా బొట్టు. తిలకం (శ్రేష్టవాచకంగా సుప్రసిద్దం. 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జిప్పె; నట్లు పాండవులు నరనారాయణ స్థానంబున( గొన్ని 
దినంబు లుండి యొక్కనాండు ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పునట్టి సూతుడు; శౌనక+ఆది, మహామునులకున్‌+చెప్పెన్‌= శౌనకుడు 
మొదలైన గొప్ప బుషులకు చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; పాండవులు= పాండురాజు కొడుకులు; నర, నారాయణ, 
స్థానంబునన్‌= నరుడు నారాయణుడు తపస్సు చేసిన చోట- అనగా బదరికాశ్రమంలో; కొన్ని, దినంబులు+ఉండి= కొన్ని 
నాళ్ళు నివసించి; ఒక్క, నాండు= ఒకానొక రోజున; ధర్మతనయుండు= ధర్మసుతుడు; తమ్ములకున్‌= సోదరులకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: మహాభారతకథను సూతుడు, శౌనకుడు మొదలైన బుషులకు చెప్పాడు. ఆ విధంగా పాండవులు 
నరుడూ నారాయణుడూ తొల్లి తపస్సు చేసిన బదరికావనంలో కొన్ని నాళ్ళు నివసించారు. అంతట, ఒకనాడు 
ధర్మరాజు తన తమ్ములతో ఈ విధంగా చెప్పాడు. 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సూతుడు శౌనకాది మహర్షులకు మహాభారతాన్ని నైమిశారణ్యంలో పం[డైండేండ్డు జరిగిన సత్రయాగంలో వినిపించాడు. 
ఆ వివరాలన్నింటిని మొదటి ఆశ్వాసంలో విశేషాంశాలుగా సవిస్తరంగా చెప్పటం జరిగింది. 


మధ్యాక్కర. 
“ఏనే(డు లగుదెంచె నర్జును( డేంగి, యింత కేతెంచు. 
బూని దివ్యాస్తముల్‌ వడసి, యమ్మహాభుజు భూరిసత్తు 
నానతరిపువర్గు. జూడ గాంతు మిం' దంచు బ్రాహ్మణుల 
తో నేగె నుత్తరమించి ధర్మనిత్యుండు ధర్మజుండు. 3 


ప్రతిపదార్థం: అర్జునుండు+ఏ(గ= అర్జునుడు వెళ్లి ఏను+ఏండులు+అగుదెంచెన్‌= ఐదేండ్లు అయినవి; దివ్య+అ(స్తముల్‌= 
దేవతలకు సంబంధించిన ఆయుధాలు; పూని= ప్రయత్నించి; పడసి= పొంది (సంపాదించి); ఇంతకున్‌= ఇప్పటికి; ఏతెంచున్‌= 
వస్తాడు; ఆ+మహాభుజున్‌= గొప్ప పరాక్రమం గల ఆ వీరుడిని; భూరి, సత్తున్‌= గొప్ప బలం కలవాడిని; ఆనత, రిపు, వర్షున్‌= 
లొంగదీయబడిన శత్రువుల కూటం కలవాడిని; ఇందున్‌= ఇచట; చూడన్‌+కాంతుము= చూడగలం; అంచున్‌= అని 
పలుకుతూ; ధర్మనిత్యుండు= ధర్మాన్నే ఎప్పుడు పాటించేవాడు; ధర్మజుండు= ధర్మసుతుడు; ఉత్తరమించి= ఉత్తర దిక్కుకొంతదాటి; 
బ్రాహ్మణులతోన్‌= విప్రులతో; ఏలాన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'అర్జనుడు వెళ్లి ఐదేండ్లు గడిచినవి; దివ్యమైన అస్త్రాలు సంపాదించి ఇప్పుడు రాగలడు; ఆ 
మహాపరా[క్రమోపేతుడిని, ఆ బలశాలిని, శత్రువుల సమూహాలను జయించిన వాడిని ఇక్కడ చూడగలం” అని 
పలుకుతూ, ధర్మరాజు బ్రాహ్మణులతో కలిసి ఉత్తరదిక్కుకొంతదాటి పయనించాడు. 


విశేషం: మహాభుజు, భూరిసత్తు, ఆనతరిపువర్గు- అనే విశేషణాలు అర్జునుడికి ఒకే పద్యంలో వాడటంలో ధర్మజుడికి 
తమ్ముడిని చూడాలన్న ఆసక్తి వ్యంగ్యంగా స్ఫురిస్తున్నది. దివ్యాస్రాలను ధరించిన అర్జునుడికి భుజబలం, పరా[క్రమం, 
శత్రుమర్దన సామర్థ్యం (క్రమంగా పెంపొందుతా యని ధ్వని. వృత్తలక్షణానికి ఆర. 2.22 పద్యవిశేషాంశం చూడండి. 


వ. ఇట్లు గంధమాదన పుణ్యతీర్ణావలోకనపరు లయి పాండవు లరిగి పదియేడగు దివసంబున వృషపర్వుండను 
రాజర్షియాశ్రమంబు( గని, యం దతిప్రీతి నాతనిచేతం బూజితు లయి యేడుదివసంబులు వసియించి 
బ్రాహ్మణుల నెల్ల నందు నిలువం బనిచి, వృషపర్వోపదిష్ట మార్గంబున ధౌమ్యరోమశప్రభృతి కతిపయ బ్రాహ్మణ 
వనరులతో. జని యష్టమదివసంబున. 4 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; గంధమాదన, పుణ్య, తీర్ధ+ అవలోకన, పరులు+అయి= గంధమాదన 
పర్వతంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించటంలో ఆసక్తికల వారై; అరిగి= ఉత్తర దిక్కుకొంతదాటి వెళ్లి; పది+ఏడు+అగు, 
దివసంబునన్‌= పదునేడవ రోజున; వృషపర్వుండు+అను, రాజర్షి+ఆ(శ్రమంబున్‌= వృషపర్వుడు అనే పేరుకల రాజు అయిన 
బుషియొక్క ఆశ్రమాన్ని; కని= చూచి; అందు= ఆ ఆశమంలో; అతి ్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; ఆతనిచేతన్‌= ఆ 
వృషపర్వుడు అనే రాజర్షిచేత; పూజితులు+అయి= అర్భించబడిన వారై; ఏడు, దివసంబులు= ఏడునాళ్ళు; వసియించి= ఉండి; 
బ్రాహ్మణులన్‌+ఎల్లన్‌= అందరు విప్రులను; అందున్‌= ఆ ఆశ్రమంలో; నిలువన్‌+పనిచి= ఉండుడని చెప్పి; వృషపర్వ+ఉపదిష్ట 
మార్గంబునన్‌= వృషపర్వుడు నిరూపించి చెప్పిన దారిని బట్టి; ధౌమ్య, రోమశ, (ప్రభృతి, కతిపయ, (బ్రాహ్మణవరులతోన్‌= 
ధౌమ్యుడు రోమశుడు మున్నగు కొద్దిమంది విప్రశ్రేష్టులతో; చని= వెళ్ళి; అష్టమ, దివసంబునన్‌= ఎనిమిదవ నాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 529 


తాత్సర్యం: ఈ విధంగా గంధమాదనంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉత్తరదిశకొంతదాటి పయనించి పాండవులు 
పదునేడవనాడు వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమం చేరారు. ఆ వృషపర్వ మహారాజు పాండవ బృందానికి అతిథి 
సత్కారాలు చేసి గౌరవించాడు. అక్కడ వాళ్లు ఏడు రోజులు ఉన్నారు. ఆ తరువాత విప్రబృందాన్ని ఆ రాజర్షి 
ఆశ్రమంలో నిలిపి, రోమశుడు ధౌమ్యుడు మున్నగు కొద్దిమందివిప్రులతో కలిసి వృషపర్వుడు సూచించిన దారిన 
పయనించి వెళ్ళారు. 


క విమల స్పాటిక హాటక | రమణీయ దరీ నిరంతర శ్వేతనగేం 
ద్రము మాల్యవంతమును ను । త్తమచరితులు సూచు చరిగి తద్విపినమునన్‌. 5 


ప్రతిపదార్థం: విమల, స్ఫాటిక, హాటక, రమణీయ, దరీ నిరంతర, శ్వేత, నగ+ఇంద్రము= నిర్మలమైన పటికపు రాళ్లచేత, 
బంగారంచేత, సొగ సైన గుహలతో ఎల్లప్పుడు తెల్లగా ఉండే పర్వత శ్రేష్టమైన; మాల్యవంతమును= మాల్యవంతం అనే పేరు 
కల పర్వతాన్ని; ఉత్తమ, చరితులు= మంచి శీలం కల వారైన ఆ పాండవులు; చూచుచున్‌= సందర్శిస్తూ; అరిగి= పయనించి; 
తద్‌+విపినమునన్‌= ఆ అరణ్యంలో. 


తాత్పర్యం: ఉత్తమ చరిత్రులైన ఆ పాండవులు 'మాల్యవంతం' అనే పేరుకల గొప్ప కొండను చూచారు. ఆ 
పర్వతం నిర్మల మైన పటికరాళ్ళతోనూ బంగారంతోనూ కూడిన అందమైన గుహలు కలిగి ఎల్లప్పుడూ తెల్లగా 
ఉంది. ఆ అరణ్యంలో. 


క. చలదళి పుంస్మోకిల కుల | కల రవముఖరిత లతాంత కమ్రు ఫలాళీ 
లలిత మహీరుహ మాలా । మిళితోద్దేశముల విశ్రమించుచు లీలన్‌. 6 


ప్రతిపదార్థం: చలత+అళి, పుంస్కోకిల, కుల, కల, రవ, ముఖరిత, లతా+అంత, కమ, ఫల+అళీ, లలిత, మహీరుహ, 
మాలా, మిళిత+ఉద్రేశములన్‌= చలిస్తున్న (ఎగురుతున్న) తుమ్మెదలయొక్క, గండుకోకిలల సమూహాల యొక్క అవ్యక్తమధురమైన 
నాదంచేత మోగుతూ పువ్వులు, సొగసైన పండ్ల సముదాయాలు కలిగిన మృదువైన చెట్ల గుంపులతో కూడిన ఎత్తయిన 
ప్రదేశాలలో; విశ్రమించుచున్‌= సేదతీర్చుకొంటూ; లీలన్‌= వినోదంగా. 


తాత్సర్యం: (పాండవులు) వినోదంగా ఆ అరణ్యంలో విహరించారు. అందులోని ఎత్తయిన ప్రదేశాలలో విశ్రమించారు. 
అక్కడ చెట్ల వరుసలు మిక్కిలి సొగసుగా పువ్వులతో పండ్లతో నిండి ఉన్నవి. సంచరించే తుమె శ్రైదల రుంకారాలతో 
గండుకోకిలల అవ్యక్తమధురనినాదాలతో ఆ వనం మారుమోగుతూ ఉన్నది. 


వ. అందు విహరించుచున్న నొక్కనాండు శ్వేతకి యను పుణ్యనదివలన మారుతానీతంబు లై తమ ముందటం 
బడిన పంచవర్ణ సురభి కుసుమంబులం జూచి యందబు విస్మయం బంది; రంత నేకతంబున నొక్కశశికాంత 
శిలాతలంబుపయి నున్న భీమసేనునకు ద్రుపదరాజపుత్తి యి ట్లనియె. 7 

ప్రతిపదార్థం: అందున్‌= ఆ అరణ్యంలో; విహరించుచు+ఉన్నన్‌= వినోదంగా తిరుగాడుతుండగా; ఒక్క, నాయ= ఒక 


రోజున; శ్వేతకి+అను పుణ్యనది వలనన్‌= శ్వేతకి అనే పేరుకల పుణ్యనదినుండి; మారుత+ఆనీతంబులు+ఐ= గాలిచేత 
(వేగంగా) తీసికొని రాబడినవై; తమ, ముందటన్‌+పడిన= తమ ఎదుట వచ్చిపడిన; పంచ, వర్ల, సురభి, కుసుమంబులన్‌+చూచి= 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐదురంగులు కలిగి పరిమళించే పూవులను చూచి; అందణు= పాండవ బృందంలోని వారు అందరు; విస్మయంబు+అందిరి= 
ఆశ్చర్యం చెందారు; అంతన్‌= అటు పిమ్మట; ఏకతంబునన్‌= ఒంటరిగా; ఒక్క= ఒక; శశి, కాంత, శిలా, తలంబు, పయిన్‌= 
చం(ద్రకాంతశిల పైన; ఉన్న= కూరుచొని ఉన్న; భీమసేనునకున్‌= భీముడితో; ద్రుపదరాజపుత్రి= (ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: ఆ వనంలో వినోదార్థం తిరుగాడుతూ ఉండగా, ఒకనాడు శ్వేతకి అనే నదినుండి గాలిచేత విసరివేయబడి 
పాండవబృందంముందు అయిదురంగులు కలిగి నెత్తావులు విరజిమ్ముతున్న పువ్వులు వచ్చి పడ్డాయి. ఆ పువ్వులను 
చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అంతట ఏకాంతంగా ఒక చంద్రకాంత శిలావేదికమీద, కూర్చొని ఉన్న 
భీమసేనుడితో (ద్రౌపది ఈ విధంగా అన్నది. 


క. 'ప్రకటముగం దొంటి సౌగం । ధిక కనకాబ్దములకంటె దివ్యసుగంధా 
ధిక కుసుమము లివి దద్దయు । సుకుమారము; లిట్టివాని( జూచి యెటుంగన్‌. 8 


ప్రతిపదార్థం: ఇవి= ఈ పువ్వులు; 'ప్రకటముగన్‌= తేట తెల్లంగా; తొంటి= మునుపటి; సౌగంధిక, కనక+అబ్దముల కంటెన్‌= 
సౌగంధికాలనే బంగారు తామరపువ్వుల కంటె; సుగంధ+అధిక, కుసుమములు= (ఈ పువ్వులు) దివ్యమైన పరిమళంచేత 
గొప్పవి; తద్దయు= మిక్కిలి; సుకుమారములు= కోమలమైనవి; ఇట్టి వానిన్‌= ఇటువంటి పువ్వులను; చూచి+ఎణుంగన్‌= 
ఇంతకు ముందు చూడలేదు. 


తాత్సర్యం: “ఈ పువ్వులు మునుపు మనం చూచిన సౌగంధికాలనే పసిడితామరపువ్వులకంటెకూడ గొప్ప పరిమళాలు 
కలవి. ఇవి సౌకుమార్యంలో ఆ సౌగంధిక కమలాలను మించినవి. ఇటువంటి పువ్వులను నేను ఇంతకు ముందు 
ఎన్నడూ చూడలేదు. 


వ. ఇప్పువ్వులు నాకు దెచ్చి యిచ్చి మనఃప్రియంబు సేయు' మనిన, భీముండు తత్‌క్షణంబ చని చక్రవాళ నగ 
సమున్నతం బయిన గిరిశ్ళంగం బెక్కియందు వివిధరత్నరచిత రమ్య ప్రాకార పరివృతం బయిన వైశ్రవణు 
నివాసంబు గని శంఖధ్వానంబు సేసిన. 9 

ప్రతిపదార్థం: ఈ+పువ్వులు= ఈ పువ్వులు; నాకున్‌+తెచ్చి+ఇచ్చి= నాకు తీసికొని వచ్చి ఇచ్చి; మనస్‌+*ప్రియంబు= 

మనస్సుకు తృప్తిని; చేయుము= కల్గించుము; అనినన్‌= అని చెప్పగా; భీముండు= భీముడు; తద్‌+క్షణంబు+అ= ఆ(త్రుటిలోనే- 
అనగా వెనువెంటనే; చని= వెళ్ళి; చక్రవాళు నగ, సమున్నతంబు+అయిన= చ(క్రవాళ పర్వతంవలె మిక్కిలి ఎత్తుగా ఉన్న; గిరి, 
శృంగంబు+ఎక్కి= కొండ కొనకు ఎక్కి; అందున్‌= అచట; వివిధ, రత్న, రచిత, రమ్య, (ప్రాకార, పరివృతంబు+అయిన= 


పెక్కు విధములైన మణులచేత నిర్మించబడి అందమైన చుట్టుగోడచేత చుట్టుకొనబడిఉన్న; వై(శ్రవణు, నివాసంబున్‌= 
కుబేరుడి యొక్క భవనాన్ని; కని= చూచి; శంఖధ్యానంబు+చేసినన్‌= శంఖాన్ని ఒత్తి పెద్దధ్వని చేయగా. 


తాత్సర్యం: ఈ పువ్వులు నాకు తెచ్చి ఇచ్చి నా మనస్సుకు సంతోషాన్ని కలిగించుము”- అని భీముడితో [ద్రౌపది 
పలికింది. భీమసేనుడు వెనువెంటనే బయలుదేరి చక్రవాళపర్వతంవలె మిక్కిలి ఎత్తయిన ఆ కొండకొసకు ఎక్కి, 
అక్కడ పలు తెరగుల మణులతో నిర్మించిన ప్రాకారంతో ఆవరించబడి ఉన్న కుబేరుడి నివాస భవనాన్ని 
చూచాడు; శంఖనాదం చేశాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 531 


క, దాని విని యక్షరాక్షస । సేనలు పఅతెంచి భీమసేను మహాసే 
నానీసన్నిభు6 దాంకిరి | నానాయుధధరులు దారుణధ్వను లెసంగన్‌. 10 


ప్రతిపదార్థం: దాని, విని= ఆ శంఖధ్వనిని ఆలకించి; నానా+ఆయుధ ధరులు= అనేక శ(స్తాలను తాల్చినవారు; యక్ష, రాక్షస, 
సేనలు= యక్షులు, రాక్షసులు అయిన భటులతో కూడిన సైన్యాలు; దారుణ ధ్వనులు= భయంకరమైన నినాదాలు; 
ఎసంగన్‌= విస్తరించగా; పఅతెంచి= పరుగున వచ్చి; మహా సేనానీ, సన్నిభున్‌= గొప్ప సేనాధిపతి- (కుమారస్వామితో) 
సమానుడైనవాడిని; భీమసేనున్‌= భీముడిని; తాంకిరి= ఎదుర్కొన్నారు. 


తాత్పర్యం: ఆ శంఖనాదాన్ని విని యక్షరాక్షసభటులు గల సైన్యాలు పెక్కుఆయుధాలను ధరించి సింహనాదాలు 
చేస్తూ పరువెత్తి వచ్చి కుమారస్వామితో సమానుడైన భీమసేనుడితో తలపడ్డారు. 


క వాయుసుత ప్రేరిత శిత ।; సాయకముఖ దళిత రాక్షస ప్రకర బృహ 
త్మాయాభ్ర గళిత శోణిత | తోయంబుల నవనిధరనదులు గడు నిండెన్‌. 11 


ప్రతిపదార్థం: వాయు, సుత, (ప్రేరిత, శిత, సాయక, ముఖ, దళిత, రాక్షస, ప్రకర, బృహత్‌+కాయ+అ(భ్ర, గళిత, శోణిత, 
తోయంబులన్‌= వాయుదేవునికుమారుడు అయిన భీముడిచేత ప్రయోగించబడిన వాడిబాణాలకొనలచేత చీల్చబడిన రాక్షసుల 
సమూహాలయొక్క పెనుదేహాలు అనే మబ్బులనుండి జారిన నెత్తురు అనే నీటిచేత; అవనిధర, నదులు= కొండవాగులు; 
కడు= మిక్కిలి; నిండెన్‌= నిండాయి. 


తాత్సర్యం: వాయుసుతుడైన భీముడిచేత విడువబడిన వాడిబాణాలకొనలచేత చీల్చబడిన రాక్షసుల పెద్ద దేహాలు 
అనే మేఘాలనుండి కారిన నెత్తురు అనెడి నీటిచేత కొండవాగులు నిండి (ప్రవహించాయి. 


విశేషం: అలం: రూపకం. 


ఉ. ఉక్కటి యిట్లు మధ్యముమహోగ్రశరంబుల కోర్వనోప కా 
రక్కసు లెల్ల నాహవపరాజ్యుఖు లైనం గడంగి భీము దా 
నెక్కటి దాC౭కె దిక్కరి సహింపక సింహము. దా(కు నట్టులం 
దక్కజు. డుద్యతాయతగదాయుధు(డై మణిమంతు( డల్మతోన్‌. 12 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మధ్యము= భీముడి యొక్క (కుంతీకుమారులలో - ధర్మజభీమఅర్షునులలో - భీముడు 
మధ్యముడు); మహా+ఉ(గ, శరంబులకు= మిక్కిలి భయంకరమైన బాణాలకు; ఓర్వన్‌+ఓపక= సహించజాలక; ఆ+రక్కసులు+ 
ఎల్లన్‌= ఆ రాక్షసులు అందరున్నూ; ఉక్కు+అజి= బలం నశించి; ఆహవ+పరాక్‌+ముఖులు+ఐనన్‌= యుద్దంలో పెడమొగాలు 
పెట్టినవారు కాగా; అందు= ఆ సైన్యంలో; అక్కజుండు= అధికుడు; మణిమంతుండు= మణిమంతుడు (అనే వీరుడు); 
తాన్‌= తాను; అల్కతోన్‌= కోపంతో; ఉద్యత+ఆయత, గదా+ఆయుధుండు+ఐ= గొప్పదైన గదాయుధాన్ని పైకెత్తి పట్టుకొనినవాడై; 
దిక్‌+కరి= దిగ్గజం; సింహమున్‌= సింహాన్ని; సహింపక= లెక్కచేయక; తాంకునట్టులు= తలపడే టట్టుగా; కడంగి= పూని; 
భీమున్‌= భీమసేనుడిని; ఎక్కటి, తాశెన్‌= ఒంటరిగా ఎదుర్కొన్నాడు. 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా భీముడియొక్క మిక్కిలి భయంకరమైన బాణాలకు ఓర్వజాలక ఆ రాక్షసులు అందరు 
శక్తి హీనులై యుద్దంనుండి వెనుదిరిగి పారిపోయారు. అంత, మణిమంతుడు అనే సేనాని, పొడవైన గదాయుధాన్ని 
పైకెత్తి పట్టుకొని ఆగ్రహోద(గ్రుడై దిగ్గజం సింహాన్ని ఎదిరించినట్టుగా, భీముడిపై విజృంభించాడు. 


a= 


విశేషం: (1)అలం: ఉపమ. (2) ఎనిమిది దిక్కులందు భూమిని భరించేవి అష్టదిగ్గజాలు అని ప్రాచీన సంప్రదాయ సిద్దమైన 
అభిప్రాయం. 1. ఐరావతం, 2. పుండరీకం, 3. వామనం, 4. కుముదం, 5. అంజనం, 6. పుష్పదంతం, 7. సార్వభౌమం, 
8. సుప్రతీకం - ఇవి అష్టదిగ్గజాలు. 
క  ఆరాక్షసు నతివీరుం గు । బేరసఖుం బవనసుతుం డభేద్యు(డు నిజదు 

ర్వారతరశాతసాయక । ధారావర్షమున( గప్పె దారుణభంగిన్‌. 13 


ప్రతిపదార్థం: అభేద్యుండు= భేదించరానివాడు- అంటే జయించటానికి సాధ్యం కానివాడు; పవన, సుతుండు= వాయుపుత్రుడైన 
భీముడు; అతివీరున్‌= గొప్ప శూరుడిని; కుబేర, సఖున్‌= కుబేరుడి యొక్క మిత్రుడిని; ఆ రాక్షసున్‌= ఆ రక్కసుడిని- అనగా 
మణిమంతుడిని; నిజ, దుర్వార, తర, శాత, సాయక, ధారా వర్షమునన్‌= వారించటానికి మిక్కిలి వీలులేని తనదైన 
వాడిఅయిన బాణాల పరంపర అనే వానచేత; దారుణభంగిన్‌= భయంకరమైన విధంగా; కప్పెన్‌= కప్పివేశాడు. 


తాత్సర్యం: అజేయుడైన భీమసేనుడు మహావీరుడున్నూ, కుబేరుడి మిత్రుడున్నూ అయిన మణిమంతుడనే ఆ 
రాక్షసుడిపై మిగుల వాడియెన బాణాలపరంపరను ప్రయోగించి ఆ బాణాలవర్షంతో ఆతడిని భయంకరంగా 
కప్పివేశాడు. 
క గద ద్రిప్పి భీముమీ(దను | వదలక మణిమంతు( డలిగి వైచిన నది వి 

ద్యుదుదితప్రభానిభం బై । పదిదిశలు వెలుంగ భీముపై( బజతెంచెన్‌. 14 
ప్రతిపదార్థం: వదలక= విడువక; మణిమంతు(డు= మణిమంతుడు; అలిగి= కోపించి; గద, త్రిప్పి= గదను త్రిప్పి; భీము 
మీందను= భీమసేనుడిపై; వైచినన్‌= ప్రయోగించగా; అది= ఆ గద; విద్యుత్‌+ఉదిత, (ప్రభా, నిభంబు+ఐ= మెరుపుతీగనుండి 


వెలువడిన కాంతితో సమానమైనదై; పది, దిశలు= పది దిక్కులు; వెలుంగన్‌= (ప్రకాశించగా; భీముపైన్‌= భీమసేనుడిపై; 
పజతెంచెన్‌= దాడిచేయటానికి వచ్చింది. 


తాత్పర్యం: మణిమంతుడు కోపించి, తన చేతిగద త్రిప్పి, గురిపెట్టి భీమసేనుడిపైకి విసిరాడు. ఆ గద మెరపు 
తీగవంటి కాంతితో మిరుమిట్టు గొల్పుతూ పది దిక్కులను ్రకాశింపజేస్తూ భీమసేనుడిపైకి వేగంగా వచ్చింది. 


విశేషం: ఈ పద్యం మూడవ పాదంలో “వి-ద్యుదిన ప్రభానిభంబై”- అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉంది. కాని 'ని కు 
బదులు తి అనునదియే సరియైన పాఠం- 
క దాని దన నిశితబాణవి | తానంబున జర్జరీకృతము( జేసి మరు 


త్పూను(డు గుహ్యక రాక్షస । సేనల కెల్లను భయంబు సేయుచు నలుకన్‌. 15 


ప్రతిపదార్థం: మరుత్‌+సూను(డు= వాయుపుత్రుడు - భీముడు; గుహ్యాక, రాక్షస, సేనలకు+ఎల్లను= గుహ్యకులూ రాక్షసులూ 
అయిన సేనలలోని భటులందరికీ; భయంబు+చేయుచున్‌= భయం కలిగిస్తూ; అలుకన్‌= కోపంతో; దానిన్‌= అ గదను; తన, 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 533 


నిశిత, బాణ, వితానంబునన్‌= తనయొక్క వాడియైన అమ్ముల సముదాయంచేత; జర్జరీ, కృతమున్‌+చేసెన్‌= ముక్కలు 
ముక్కలుగా కొట్టాడు; 


తాత్సర్యం: వాయుపుత్రుడైన భీముడు ఆ గదను తన వాడిబాణాలచేత తుత్తునియలు చేశాడు. ఆతడి ఆ(గ్రహానికి 
గుహ్యకభటులు రాక్షసభటులు మిక్కిలి భయం పొందారు. 


క. ఘను డమ్మణిమంతుండు కాం | చనదండోద్దాసి యైన శక్తి మరున్నం 
దనుమీ(ద వైచె; నది యా । తని భుజపార్శ్వమ్ము దాంకి ధారుణి. బడియెన్‌. 16 


ప్రతిపదార్థం: ఘను(డు= గొప్పవాడు; ఆ+మణిమంతుండు= ఆ మణిమంతుడు; కాంచన, దండ+ఉద్భాసి+ఐన= బంగారు 
పిడితో వెలుగొందునట్టిదైన; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని (బాకు వంటిది); మరుత్‌+నందను మీంద= వాయుపు(త్రుడైన 
భీమసేనుడి మీద; వైచెన్‌= విసరాడు; అది= ఆ శక్తి; ఆతని, భుజ, పార్వమ్ము = ఆ భీముడి భుజముయొక్క ప్రక్కను; 
తాంకి= ఆని; ధారుణిన్‌= భూమిపై; పడియెన్‌= పడింది. 


తాత్సర్యం: గొప్పవాడయిన ఆ మణిమంతుడు బంగారుపిడితో వెలుగొందే ఆయుధమైన శక్తిని భీముడిపై విసిరాడు. 
ఆ శక్తి భీముడి భుజపార్వాన్ని తాకి నేలపై పడింది. 


చ. గదంగొని భీము( డంత లయకాలకృతాంతుండపోలె నేల గ్ర 
క్కదల నదల్లి నిల్లిన, నకంపితు(డై మణిమంతు. డాజి దు 
ర్మదు(డు త్రిశూల మెత్తికొని మధ్యముపై ననలస్సులింగముల్‌ 
సెదర(గ వైచె; దానిం జెటిచెన్‌ ఘను డగ్గదచేత భీము(డున్‌. 17 


ప్రతిపదార్థం: భీము(డు= భీమసేనుడు; అంతన్‌= అంతట; గదన్‌+కొని= గదను పట్టుకొని; లయ, కాల, కృతాంతు(డు+ 
అ+పోలె= ప్రళయ సమయంలోని యముడి వలె; నేల= భూమి; (క్రక్కదలన్‌= మిక్కుటంగా కదలగా; అదల్సి, నిల్చినన్‌= 
ధట్టించి నిల్వగా; ఆబిన్‌= యుద్దంలో ; దుర్మదుండు= చెడు గర్వం కలవాడు; మణిమంతుండు= మణిమంతుడు; అకంపితు(డు+ఐ= 
కంపం చెందని వాడై; త్రిహలము= మూడు మొనలు గల బల్లెమును; ఎత్తికొని= చేత పుచ్చుకొని; అనల, స్సులింగముల్‌= 
నిప్పురవ్వలు; చెదరంగ= ఇటునటు వ్యాపించగా; మధ్యముపైన్‌= భీముడిపై; వైచెన్‌= విసిరాడు; దానిన్‌= ఆ త్రిశూలాన్ని; 
ఘనుండు= గొప్పవాడు; భీముండున్‌= భీమసేనుడున్నూ; ఆ+గద చేతన్‌= ఆ గద చేత; చెటిచెన్‌= వమ్ము చేశాడు. 


తాత్సర్యం: భీముడు తనచేత గదాయుధాన్ని ధరించి, ప్రళభయకాలయముడివలె నేల కంపించేటట్టుగా ధట్టించి 

నిల్భాడు. మణిమంతుడు ఏ మాత్రం జంకకుండా యుద్దంలో చెడ్డగర్వం కలవాడై త్రిశూలం చేతబట్టి నిప్పురవ్వలు 
ఠా యి ర్‌ యు 

చెదరేటట్టుగా భీముడిపై విసరి వైచాడు. భీముడు తన గదచేత ఆ (త్రిశూలాన్ని విఫలం కావించాడు. 


వ. ఇట్లు తనశక్తిశూలంబు లశక్తి నిహతంబైన( బరిత్యక్త మదుండై మణిమంతుం డంతరిక్షంబున కెగసిన.1 8 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తన, శక్తి శూలంబులు= తన శక్తి (త్రిశూలం- అనే ఆయుధాలు; అ శక్తి= శక్తిలేక- 
లేదా - శక్తికానట్టి అనగా గదాయుధంచేత; నిహతంబు+ఐనన్‌= నాశనం చేయబడటంచేత; పరిత్యక్త, మదుండు+ఐ= పూర్తిగా 
త్యజించిన గర్వం కలవాడై; మణిమంతుండు= మణిమంతుడు; అంతరిక్షంబునకున్‌= ఆకసానికి; ఎగసినన్‌= ఎగురగా. 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ రీతిగా, తాను ప్రయోగించిన గొప్ప ఆయుధాలైన “క్తి “త్రిశూలం” శక్తిచాలక, భీముడి ఆయుధాలచేత 
వమ్ము కావటంచేత, గర్వం ఉడిగి మణిమంతుడు ఆకసానికి ఎగిరాడు. 


క, “'పోవకు పోవకు' మనుచు మ । హావీరు(డు గద యమర్ది యమ్మణిమంతున్‌ 
లా వటి(గ వైచె నగ్గద । తో వాండును బడియె( బ్రతిహతుం డై నేలన్‌. 19 


ప్రతిపదార్థం: పోవకు= పోవద్దు; పోవకుము= వెళ్లిపోవద్దు; అనుచు= అని అంటూ; మహావీరుండు= (భీముడు) గొప్పవీరుడు; 
గద+అమర్భి= గదను పట్టుగా పట్టి; ఆ+మణిమంతున్‌= ఆ మణిమంతుడిని; లావు+అజంగన్‌= బలము (క్రుంగేటట్టుగా; 
ఆ+గదతో= ఆ గదతో; వైచెన్‌= కొట్టాడు; వాండును= ఆ మణిమంతుడును; ప్రతిహతుండు+ఐ= ఆ విధంగా గదతో 
కొట్టబడినవాడై; నేలన్‌= పుడమిమీద; పడియెన్‌= పడ్డాడు. 


తాత్సర్యం: భీముడు ఆకసానికి ఎగసి తప్పించుకొన జూచే ఆ మణిమంతుడితో. 'పోవకు, పారిపోకు, అని అంటూ 
తనగదను త్రిప్పి ఆతనిపై విసరాడు. ఆ గదాఘాతంతో మణిమంతుడు నేలపై కూలి మరణించాడు. 


క పోర మణిమంతు( డిట్లు స | మీరణసుతుచేత( బ్రాప్తమృతు( డై పడినన్‌ 
వారక పటిచిరి భయమున । నా రాక్షసు లార్తనాదు లై తూర్పునకున్‌. 20 


ప్రతిపదార్థం: పోరన్‌= యుద్దంలో; మణిమంతుండు= మణిమంతుడు; ఇట్టు= ఈ రీతిగా; సమీరణ, సుతుచేతన్‌= 
వాయుపుత్రుడైన భీముడిచేత; (ప్రాప్త, మృతుండు+ఐ= ప్రాప్తించిన మృత్యువు కల వాడై అనగా మరణించి; పడినన్‌= పుడమిపై 
పడిపోగా; ఆ, రాక్షసులు= ఆ రక్కసులు; ఆర్త నాదులు+ఐ= దుఃఖంతో దీనమైన స్వరాలను చేసేవారై అనగా ఏడుస్తూ; 
తూర్పునకున్‌= తూరుపు దిక్కుకు; భయమునన్‌= భీతితో; పజఅచిరి= పారిపోయారు. 


తాత్సర్యం: యుద్దంలో మణిమంతుడు ఈ రీతిగా భీముడిచేత మరణించటం చూచి, మిగిలిన రక్కసులు 
రోదిస్తూ తూర్పుదెసగా భయంతో పారిపోయారు. 


వ. అట ధర్మరాజు, భీముండు పోయిన వలను ద్రౌపదిచే నెటింగి యార్‌ష్టిషణుం డను మునివరు నాశ్రమంబున 
ధౌమ్యద్రౌపదీప్రభృతులంబెట్టి, రోమశనకుల సహదేవయుతుండై తద్గిరిశ్చంగం బెక్కికుబేరసదన సమీపంబున 
నిజగదాఘాతపాతిత మణిమదాది రాక్షస దారుణ రణమధ్యంబున నున్న మధ్యమునొద్దకుం జనియె; నంత.21 


ప్రతిపదార్థం: అటన్‌= అక్కడ; ధర్మరాజు; భీముండు; పోయిన వలను= వెళ్లిన దిక్కును; ద్రౌపదిచేన్‌= (ద్రౌపదివలన; 
ఎజీంగి= తెలిసికొని; ఆర్‌ష్టిషీణుండు+అను= ఆర్‌స్టిషిణుడు అనునట్టి; మునివరు+ఆ(శ్రమంబునన్‌= బుషిశ్రేష్ణుడియొక్క 
ఆశ్రమంలో; ధౌమ్య, (ద్రౌపదీ, (ప్రభృతులన్‌+పెట్టి= ధౌమ్యుడు (ద్రౌపది మున్నగు వారలను ఉంచి; రోమశ, నకుల, సహదేవ, 
యుతుండు+ఐ= రోమశుడితో నకులుడితో సహదేవుడితో కూడిన వాడై; తద్‌+గిరి, శృంగంబు+ఎక్కి- ఆ కొండకొనభాగాన్ని 
అధిరోహించి; కుబేర, సదన, సమీపంబునన్‌= కుబేరుడియొక్క ఇంటికి చేరువగా; నిజ, గదా+ఆఘాత, పాతిత, మణిమత్‌+అది, 
రాక్షస, దారుణ, రణ, మధ్యంబునన్‌= తన గదయొక్క దెబ్బలచేత (క్రిందపడి పోయిన మణిమంతుడు మొదలైన రక్కసులతో 
కూడిన భయంకరమైన యుద్దరంగ మధ్యభాగంలో; ఉన్న= నిలిచి ఉన్న; మధ్యము+ఒద్దకున్‌= భీముడి దగ్గరకు; చనియెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= ఆ తరువాత. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 535 


తాత్సర్యం: అక్కడ, ధర్మరాజు భీముడు వెళ్లిన దిక్కును (ద్రౌపదివలన తెలిసికొన్నాడు. ఆర్‌స్టేషిణుడు అనే 
బుషివరేణ్యుడి ఆశ్రమంలో ద్రౌపదిని ధౌమ్యుడిని మున్నగువారిని ఉంచి, ధర్మరాజు రోమశ నకుల సహదేవులతోపాటు 
ఆ కొండ శిఖరాన్ని అధిరోహించి, కుబేరుడి భవనానికి చేరువగా, తన గద తాకిడికి చచ్చి పడి ఉన్న మణిమంతుడు 
మొదలైన రాక్షసులతోకూడిన ఆ భయంకర రణరంగంమధ్య నున్న భీముడిని చూచి, అతడి దగ్గరకు వెళ్ళాడు. ఆ 
తరువాత. 
క. హతశేషు లైన రాక్షసు । లతిరయమునఈ. బాలి చెప్పి రప్పుడ యలకా 

పతికి సవిస్తరముగ నిజ | మతి. బవనజువిక్రమంబు మణిమద్వధయున్‌. 22 
ప్రతిపదార్థం: హత శేషులు+ఐన= చావగా మిగిలి ఉన్న వారైన; రాక్షసులు= రక్కసులు; అతి, రయమునన్‌= మిక్కిలి 
వేగంగా; పాణీ= పరుగెత్తి; అప్పుడు+అ= వెంటనే; అలకాపతికిన్‌= అలక అనే పట్టణానికి అధిపతి అయిన కుబేరుడికి; నిజ, 


మతిన్‌= తమ బుద్దికి అనువైన రీతిగా; పవనజు, వి(క్రమంబు= వాయుపుత్రుడైన భీముడి పరాక్రమాన్ని గురించి; 
మణిమత్‌+వధయున్‌= మణిమంతుడియొక్క సంహారాన్నిగురించి; సవిస్తరముగన్‌= వివరాలతో సహా; చెప్పిరి= చెప్పారు. 


తాత్సర్యం: చావగా మిగిలిన రక్కసులు మిక్కిలి వేగంగా పరుగెత్తి, ఆ అలకాపురానికి అధిపతి అయిన కుబేరుడికి 
తమ బుద్దికి అందినంతమేరకు వాయుపు(త్రుడైన భీముడి పరాక్రమాన్నిగురించి, మణిమంతుడి సంహారాన్నిగురించి 
వివరాలన్నిటితో విన్నవించారు. 


వ. దాని విని కుబేరుండు విస్మితుండై యాత్మగతంబున. 23 


ప్రతిపదార్థం: దాని, విని= (చావగా మిగిలినవారు) చెప్పినదానిని వివి కుబేరుడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడిన వాడై; 
ఆత్మగతంబునన్‌= తనలో. 


తాత్సర్యం: భీముడి పరా(క్రమ ప్రాభవాన్నిగురించి విని కుబేరుడు అచ్చెరువంది తనలో ఈ విధంగా తలపోశాడు. 


క “'తలంకక మును సౌగంధిక । ములు గొని, యిప్పుడును దర్పమున నిందుల పు 
వ్వులు గొని మణిమత్రభ్భతుల( । బలువుర వధియించె నెట్టి బలియు(డొ!' యనుచున్‌. 24 


ప్రతిపదార్థం: తలశకక= జంకక; మును= ఇంతకుముందు; సౌగంధికములు+కొని= పసిడి నెత్తావితామరపువ్వులు సంగ్రహించి; 
ఇప్పుడును= మరల నేడు; దర్సమునన్‌= గర్వంతో; ఇందుల, పువ్వులు= ఇచటి పూలను; కొని= (గ్రహించి; మణిమత్‌+ప్రభృతులన్‌= 
మణిమంతుడు మున్నగు వారిని; పలువురన్‌= పెక్కు మందిని; వధియించెన్‌= సంహరించాడు; ఎట్టి= ఎటువంటి; 
బలియు(డొ= బలవంతుడో; అనుచున్‌= అని తలపోస్తూ, 


తాత్సర్యం: 'ఇంతకుముందు ఈ భీముడు జంకుగొంకులు లేకుండా పసిడి తామరపువ్వులు కొనిపోయాడు. 

ఇప్పుడు ఈ పూలను సగర్వంగా సంగ్రహించి, మణిమంతుడు మొదలైన మహావీరులను సంహరించాడు. ఈతడు 

ఎంతటి బలవంతుడో కదా! అని తలపోస్తూ, 

వ. సురగరుడగంధర్వయక్షరాక్షససహితుం డయి యక్షప్రభుం డరుగుదెంచి పాండవులం గని, వారిలోన 
గదాకృపాణ బాణబాణాసనధరుం డయి రణకాంక్ష నున్న మహావీరు మారుతాత్మజుం జూచి పరమప్రీతచిత్తుం డయిన.25 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సుర, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస, సహితుండు+అయి= దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, 
రాక్షసులతో కూడిన వాడయి; యక్షప్రభుండు= కుబేరుడు; అరుగుదెంచి= వచ్చి; పాండవులన్‌+కని= పాండవులను చూచి; 
వారిలోనన్‌= ఆ పాండవులలో; గదా, కృపాణ, బాణ, బాణాసన, ధరుండు+అయి= గద, కత్తి, అమ్ములు, విల్లు ధరించినవాడై; 
రణ, కాంక్షన్‌= యుద్దంచేయాలని కోరిక గలవాడై; ఉన్న= ఉన్నటువంటి; మహావీరున్‌= గొప్పుశూరుడిని; మారుత+ఆత్మజాన్‌= 
వాయుపుత్రుడైన భీముడిని; చూచి= కాంచి; పరమ, (పీత, చిత్తుండు+అయిన= మిక్కిలి సంతోషంతో కూడిన మనస్సు 
కలవాడైన. 


తాత్సర్యం: అంత, కుబేరుడు సపరివారంగా, దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు తనను 
కొలువగా వచ్చి, పాండవులను చూచాడు. వారిలో భీముడు గద, కత్తి అమ్ములు ధనువు ధరించి యుద్దపు కోరిక 
గలవాడై నిలిచి ఉన్నాడు. ఆ మహావీరు డైన వాయుసుతుడిని చూచి కుబేరుడు మిక్కిలి సంతసించిన మనస్సు 
కలవాడైనాడు. 


ఆ. అక్క్ముబేరునకు మహామతుల్‌ పాండవుల్‌ । మొక్కి; రంత ధర్మమూర్తి యైన 
ధర్మతనయు( జూచి తద్దయు దయతోడ । నిట్టు లనియె( గిన్నరేశ్వరుండు. 26 


ప్రతిపదార్థం: ఆ+కుబేరునకున్‌= ఆ కుబేరుడికి; మహామతుల్‌= గొప్ప బుద్దికలవారు; పాండవుల్‌= పాండురాజుసుతులు; 
(మొక్కిరి= నమస్కరించారు; అంతన్‌= అంతట; ధర్మమూర్తి+ఐన= రూపుగొనిన ధర్మం అయిన; ధర్మతనయున్‌+చూచి= 
ధర్మరాజును చూచి; కిన్నర+-ఈశ్వరుండు= కిన్నరులకు (ప్రభువు అయిన కుబేరుడు; తద్దయు= మిక్కుటమైన; దయతోడన్‌= 
కరుణతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ కుబేరుడికి బుద్దిమంతులైన పాండవులు నమస్కరించారు. అంతట, ఆకారం ధరించిన ధర్మమైన 
ధర్మరాజును చూచి, కిన్నరులకు ప్రభువు అయిన కుబేరుడు మిగుల దయతో ఇట్లా పలికాడు. 


విశేషం: పాండవులు విశిష్ట వ్యక్తులు. ఎదుటివారు అవినయాన్ని (ప్రకటించినా కయ్యానికి కాలు దువ్వినా యుద్దానికి సిద్దం. 
పెద్దలు ఎదురైతే వినయంతో నమస్కరించటం వారి సంస్కారం. ధర్మజుడు పెద్దలకు ముందుగా నమస్కరిస్తాడు, అందరి 
నమస్కారాలను తిరిగి పొందుతాడు. తమ్ములు అతడిని అనుసరిస్తారు. 


వ. ‘అయ్యా! నీయనుజుండు మత్రియసఖుండైన మణిమంతు వధియించి నా కపకారంబు సేసె నని 
లజ్జింపవలవ; దది యగస్తు్యుశాపనిమిత్తంబున నయ్యె' నని భీమసేను డాయంబిలిచి 'నీ చేసినసాహసంబు 
నా కుపకారంబు గావున నిన్ను మెచ్చితి' ననిన నక్కుబేరునకుం గృతాంజలి యయి ధర్మతనయుం డి ట్లనియె.27 


ప్రతిపదార్థం: అయ్యా!= ఆర్యా!; నీ+అనుజుండు= నీ తమ్ముడు; మత్‌+ప్రియ, సఖుండు+ఐన= నాకు ఇష్టుడైన మిత్రు 
డైన; మణిమంతున్‌, వధియించి= మణిమంతుడిని సంహరించి; నాకు+అపకారంబు= నాకు కీడు; చేసెను+అని; లజ్జింప 
వలవదు= సిగ్గు చెంద వద్దు; అది= ఆ సంఘటన; అగస్త్యు, శాప, నిమిత్తంబునన్‌+అయ్యెన్‌= అగస్తుడియొక్క శాపం 
కారణంగా జరిగింది; అని= అని చెప్పి; భీమసేనున్‌= భీముడిని; డాయన్‌+పిలిచి= దగ్గరకు (చేరేటట్టు) ఆహ్వానించి; నీ చెసిన; 
సాహసంబు= నీవు ఒనరించిన తెగువ; నాకు+ఉపకారంబు= నాకు మేలు; కావున= కాబట్టి; నిన్ను, మెచ్చితిన్‌= నిన్ను 
గౌరవించాను; అనినన్‌= అని చెప్పగా; ఆ+కుబేరునకున్‌; కృత+అంజలి+అయి= చేయబడిన నమస్కారం కలవాడై; 
ధర్మతనయుండు= ధర్మసుతుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 537 


తాత్పర్యం: 'అయ్యా! నీ తమ్ముడు నా ప్రియమి(త్రుడిని సంహరించి నాకు కీడు చేశాడని సిగ్గు చెందవద్దు; అది 
అగస్త్యముని ఇచ్చిన శాపం కారణంగా జరిగింది” అని చెప్పి భీముడిని తనదగ్గరికి ఆహ్వానించి, “నీవు చేసిన సాహసం 
వలన, నాకు జరిగింది ఉపకారమే కాబట్టి నేను నిన్ను మెచ్చాను” అని చెప్పాడు. ధర్మరాజు కుబేరుడికి నమస్కరించి 
ఈ విధంగా అన్నాడు. 


ఆ. “ఇట్టి శాప మమ్మునీంద్రుండు దా నేల । యిచ్చె? దాని నాకు నెజటుంగ. జెప్పు 
మనిన విస్తరించి యమరాజసుతునకు । నక్కుబేరు6 డిట్టు లనుచు. జెప్పె. 28 


ప్రతిపదార్థం: ఇట్టి శాపము= ఇటువంటిశాపం; ఆ+ముని+ఇంద్రుండు= ఆ బుషిశ్రేష్టుడు; తాన్‌+ఏల+ఇచ్చె?= తాను 
ఎందుకు ఇచ్చాడు?; దానిన్‌= ఆ ఆకథను; నాకు+ఎయింగన్‌+చెప్తుము= నాకు విశదంగా చెప్పుము; అనినన్‌= అని అడుగగా; 
విస్తరించి= వివరించి; యమరాజ సుతునకున్‌= యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజుకు; ఆ+కుబేరు(డు; ఇట్టులు+ 
అనుచున్‌+చెప్పెన్‌= ఈ (క్రింది విధంగా వివరించి చెప్పాడు. 


తాత్సర్యం: “ఈ విధమైన శాపాన్ని మునిశ్రేష్టు డైన అగస్త్యుడు ఎందుకు ఇచ్చాడు? ఆవిషయాన్ని నాకు సవిస్తరంగా 
చెప్పుము” అని అడుగగా యమధర్మరాజుసుతుడైన ధర్మరాజుకు కుబేరుడు ఈ విధంగా తెలిపాడు. 


వ. “తొల్లికుశావతి యను పుణ్యనదీతీరంబున నమరులెల్ల సత్రయాగంబు సేయుచుండి నన్నురావించిన నేనును 
బుష్పకవిమానారూఢుంద నై త్రిశతమహాపద్మసంఖ్యల యక్షరాక్షసబలంబుతో గగనగతి నందులకు. బోవునెడ 
నూర్వబాహుండై యమునా తీరంబున నుగ్రతపంబు సేయుచున్న యగస్యమహామునిమీ(ద నా ప్రియసఖుం 
డైన మణిమంతుం డెజుంగక నిష్టీవనంబు సేసిన నలిగి యమ్మునివరుండు నా కిట్లనియె. 29 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; కుశావతి+అను= కుశావతి అనే పేరుకల; పుణ్య, నదీ, తీరంబునన్‌= పుణ్యాన్ని ఇచ్చే 
ఏటిగట్టుదరిని; అమరులు+ఎల్లన్‌= వేల్పులు అందరు; స(త్రయాగంబు+చేయుచుండి= సత్రయాగం అనే యజ్ఞాన్ని చేస్తూ; 
నన్ను, రావించినన్‌= నన్ను ఆహ్వానించి రప్పించగా; ఏనును= నేనున్నూ; పుష్పక, విమాన+ఆరూఢుండను+ఐ= పుష్పకమనే 
పేరుకల విమానాన్ని అధిరోహించినవాడి నై; (త్రి, శత, మహాపద్మ, సంఖ్యల= మూడువందల మహాపద్మ సంఖ్యలు కల; యక్ష 
రాక్షస, బలంబుతోన్‌= యక్షులు రాక్షసులు ఐన భటులతో; గగన గతిన్‌= ఆకాశమార్గాన; అందులకున్‌= ఆ స(త్రయాగానికి; 
పోవు+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; ఊర్హ్య+బాహుండు+ఐ= ఎత్తిన చేతులు కలవా డై; యమునా, తీరంబునన్‌= యమునానదిగట్టున; 
ఉగ్ర, తపంబు= కఠిన మైన తపస్సు; చేయుచున్న+అగస్త్యమహాముని మీ(దన్‌= చేస్తున్నటువంటి అగస్త్యమహర్షి పైన; నా 
'ప్రియసఖుండు+ఐన= నాకు అనుగునెచ్చెలి అయిన; మణిమంతుండు= మణిమంతుడు; ఎబుంగక= తెలియక; నిష్టవనంబు+ 
చేసినన్‌= ఉమ్మివేయగా; అలిగి= ఆగ్రహించి; ఆ+ముని, వరుండు= ఆ బుషిశ్రేష్టుడు; నాకు+ఇట్టు+అనియెన్‌= నాతో ఈ 
రీతిగా పలికాడు. 


తాత్పర్యం: 'పూర్వకాలంలో కుశావతి అనే పుణ్యనదీతీరాన వేల్పులు అందరు సత్రయాగాన్ని చేస్తూ నన్ను 
ఆహ్వానించారు. నేను పుష్పకవిమానం అధిరోహించి మూడువందల మహాపద్మసంఖ్యలు గల యక్షరాక్షసపరివారంతో 
బయలుదేరాను. మేము గగనమార్లాన పయనిస్తూ ఉండగా భూమిపై యమునాతీరంలో ఆగస్త్యమహర్షి చేతులు 
పైకెత్తికొని, కఠోర మైన తపస్సును చేస్తూ ఉన్నాడు. అప్పుడు నా అనుగుచెలికాడు మణిమంతుడు తెలియక 
ఉమ్మివేశాడు. అది అగస్త్యమహర్షిపైన పడింది. అందుకు ఆ(గ్రహించి నాతో ఆ మహర్షి ఇట్టా పలికాడు. 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “నీవు సూచుచుండ నీ యిష్టుం డిమ్మణి | మంతు( డిపుడు దనదు మదముపేర్మి 
నన్ను నరయ కుమిసె నామీ(ద కష్టదు । ర్మదుండు పొలియు నొక్క మనుజుచేత. 30 


ప్రతిపదార్థం: నీవు+చూచుచు+ఉండన్‌= నీవు చూస్తూ ఉండగనే; నీ+ఇష్టుండు= నీ అనుగునెచ్చెలి; ఈ+మణిమంతు(డు= 
ఈ మణిమంతుడు; ఇపుడు= ఇప్పుడు; తనదు, మదము, పేర్మిన్‌= తన గర్వంయొక్క అతిశయంచేత; నన్నున్‌= నన్ను; 
అరయక= చూడకుండగా; నామీంద= నాపై; ఉమిసెన్‌= ఉమ్మివేశాడు; కష్ట, దుర్మదు(డు= ఇతరులకు నొప్పి కలిగించే చెడ్డ 
గర్వంకలవాడు (మణిమంతుడు); ఒక్క, మనుజుచేతన్‌= ఒక మనుష్యుడిచేత; పొలియున్‌= చచ్చిపోతాడు. 


తాత్సర్యం: నీ సమక్షంలోనే నీవు చూస్తూ ఉండగనే నీ అనుగుమిత్రుడు ఈ మణిమంతుడు మదాతిశయంతో 
నన్ను చూడకుండ నామీద ఉమ్మివేశాడు. ఇతరులకు నొప్పి గలిగించే చెడ్డమదంగల ఆ మణిమంతుడు ఒక 
మనుష్యుడిచేతిలో చచ్చుగాక! 


వ. మటియు నీ యక్ష రాక్షస బలంబులు వానిచేత నిహతు లగుదు; రిద్దురితంబు దద్దర్శనంబునం బాయు 
ననియెం గావున నిట్టి శాపఫలంబునకు నీ యనుజుండు నిమిత్తం బయ్యె' నని చెప్పి, వెండియు ని ట్లనియె 
'ధృతియును దాక్ష్యంబును దేశకాలంబులును బరాక్రమంబును మంత్రవిధానంబు నను పంచవిధాంగంబు 
నెటింగిన క్షత్రియుండు ధర్మవిదుండై ధరణీచక్రంబు నిర్వక్రమంబుగా రక్షించి పుణ్యలోకంబు పడయు౪ 
గర్మవిశేషంబు లెటుంగక వృథారంభుం డై సాహసంబున వర్తిల్లువానికిం బాతకం బగుట నిశ్చయంబు.31 

ప్రతిపదార్థం: మజియు= ఇంకను; నీ, యక్ష, రాక్షస, బలంబులు= నీయొక్క యక్షులు రక్కసులు అయిన భటులు; 
వానిచేతన్‌= ఆ మనుజుడిచేత; నిహతులు+అగుదురు= సంహరించబడతారు; ఈ+దురితంబు= ఈ పాపం; తద్‌+ 
దర్శనంబునన్‌= ఆతడిని చూడటం వలన; పాయును= పోతుంది; అనియెన్‌= అని చెప్పాడు; కావునన్‌= కాబట్టి; ఇట్టి, శాప, 
ఫలంబునకున్‌= ఈ విధమైన శాపంయొక్క ఫలితానికి; నీ+అనుజుండు= నీ తమ్ముడు; నిమిత్తంబు+అయ్యెన్‌= కారణం 
అయినాడు; అని= అంటూ; చెప్పి= పలికి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ధృతియును= 
థైర్యమున్నూ; దాక్ష్యంబును= సమర్హతయున్నూ; దేశ, కాలంబులు= స్థలమున్నూ సమయమున్నూ; పరా(క్రమంబును= 
శౌర్యమున్నూ; మంత  విధానంబును= రహస్యాలోచన; అను= అనెడి; పంచవిధ+అంగంబున్‌= అయిదు తీరులు కల 
విధానాన్ని; ఎతీంగిన= తెలిసిన; క్షత్రియుండు= (ప్రభువు; ధర్మ, విదుండు+ఐ= ధర్మాన్ని ఎరిగినవాడై; ధరణీ చ(క్రంబు= 
భూమండలాన్ని; నిర్వక్రంబుగాన్‌= వంకరలేకుండ బుజుమార్గంలో; రక్షించి= కాపాడి; పుణ్య, లోకంబు+పడయున్‌= పుణ్యం 
ఆర్జించేవారు పోయేగతులు పొందుతాడు; కర్మ, విశేషంబులు+ఎయుంగక= చేసేపనులందలి ఆంతర్యం తెలియక; వృథా+ 
ఆరంభుండు+ఐ= వ్యర్థ ప్రయత్నాలు కలవాడై; సాహసంబునన్‌= తెగువతో; వర్తిల్లువానికిన్‌= నడచునట్టి వాడికి; పాతకంబు+ 
అగుట= పాపం దాపురించటం; నిశ్చయంబు= తప్పదు. 


తాత్సర్యం: ఇంకను, నీ యక్ష రాక్షసభటులు ఆ మనుజుడిచేత సంహరించబడతారు! ఆ పాపం ఆతడిని 
చూడటంచేత తీరిపోతుంది! అని చెప్పాడు. కాబట్టి నీ తమ్ముడు, మణిమంతుడిచావుకూ, నా యక్షరాక్షస బలాలు 
చనిపోవటానికీ నిమిత్తమా(త్రుడే. అది ఆ శాపఫలం'- అని చెప్పి మరల ఇట్టా వచించాడు. '1.ధైర్యం 2. సామర్థ్యం 
3. దేశకాలాలు 4. శౌర్యం 5. రహస్యమంత్రాంగం అనే పంచవిధమైన రాజనీతి అంగాలను తెలిసిన ప్రభువు 
భూచక్రాన్ని సవ్యంగా పరిపాలించి పుణ్యగతులను పొందుతాడు. చేసేకర్మలలోని ఆంతర్యాన్ని తెలిసికొనక తెగువతో 
వ్యర్థమైన ప్రయత్నాన్ని చేసేవాడికి పాపం సం(క్రమించటం తప్పదు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 539 


విశేషం: పరిపాలన=థై ర్యం+దక్షత+దే శకాలపరిగణనం+పరా(క్రమం+రహస్యమం(త్రాంగం- ఇది కుబేర రాజనీతి. కేవల 
పరాక్రమప్రదర్శన రాజనీతి కాదు - అనే హెచ్చరిక మరువరానిది. 


క, కావున నిరతమ్ము మరు । ద్దేవాత్మజు సాహసైకధ్ళతి గాకుండన్‌ 

భూవల్లభ! శిక్షింపుము । నీ విమలజ్ఞానధర్మనిష్టితబుద్ధిన్‌. 32 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; భూవల్లభ!= భూమికి భర్త వయిన రాజా!; మరుత్‌+దేవ+ఆత్మజున్‌= వాయుదేవుడి 
పుత్రుడైన భీముడిని; నిరతమ్ము= ఎల్లప్పుడును; సాహస+ఏక ధృతి= తెగువను మాత్రమే ప్రదర్శించే ధైర్యశాలి; కాకుండన్‌= 
కాకుండగా; నీ, విమల, జ్ఞాన, ధర్మ, నిస్టిత, బుద్దిన్‌= నీదైన నిర్మలమైన జ్ఞానంతో ధర్మంతో కూడిన ఆలోచనతో; 
శిక్షింపుము= (ప్రబోధించుము. 


తాత్సర్యం: భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా! నీవు నిర్మలమైన జ్ఞానంతో ధర్మంతో కూడిన బుద్దిమంతుడవు, 
పరా(క్రమాన్ని ప్రదర్శించటానికి వీలుచాలులు ఎరుగ వలయును. కావున, నీ తమ్ముడైన వాయుదేవుడిపుత్రుడిని 
కేవలం తెగువనుమాత్రమే ప్రదర్శించే ధైర్యశాలి కాకుండగా (ప్రబోధించుము. 


వ. నిన్నును నీ తమ్ములను ధర్మానిల శక్రాశ్వినులు రక్షించునట్ల యే నెప్పుడు రక్షింతు; నా నియోగంబున 
మత్పరిచారకులు మీకు నిత్యంబును నన్న పానాదులు దెచ్చియిచ్చుచుండ నార్‌ష్టిషే ణాశ్రమంబున 
నొక్కపక్షంబు వసియించునది. 33 

ప్రతిపదార్థం: నిన్నును= నిన్నును; నీ తమ్ములను= నీ సహోదరులను; ధర్మ+అనిల, శక్ర+ఆశ్వినులు= యముడు, 

వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు; రక్షించునట్టు+అ= కాపాడేటట్టుగనే; ఏనును= నేనున్నూ; రక్షింతున్‌= కాపాడతాను; 
నా నియోగంబునన్‌= నా పనువువలన; మత్‌+పరిచారకులు= నా సేవకులు; మీకున్‌= మీకు; నిత్యంబును= (ప్రతిదినమూ; 
అన్న, పాన+ఆదులు= అన్నం నీరు మున్నగునవి; తెచ్చి+ఇచ్చుచు+ఉండన్‌= తీసికొనివచ్చి మీకు ఇస్తూఉండగా; ఆర్‌ష్టిషీణ+ 
ఆ(శ్రమంబునన్‌= ఆర్‌ష్టిషీణ మునియొక్క ఆశ్రమంలో; ఒక్కపక్షంబు= పదునైదు రోజులు; వసియించునది= నివసించండి. 


తాత్సర్యం: నిన్నును, నీ తమ్ములను యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు ఆశ్వినులు కాపాడేటట్టుగానే నేను 
కూడా మిమ్మల్ని రక్షించగలను, నా ఆజ్ఞచొప్పున నా సేవకులు మీకు ప్రతిదినం అన్నం నీళ్ళు మొదలైనవి 
సమకూర్చగలరు. మీరు పదునైదుదినాలు ఆర్‌ష్టిషిణ మహర్షి ఆశ్రమంలో నివసించండి. 


సీ, “మానితయశు(డు భీమానుజుం డర్జునుం | డమరులచేత దివ్యాస్తతతులు 
వడసి దేవేశ్వరుకడ నున్నవా(; డతం । డుపకారి యయ్యె దేవోత్తమునకు; 
సప్తమేధాధ్వరప్రాప్తపుణ్యు(డు ధర్మ । మతి భవత్పితృపితామహుండు ఘనుండు 
శంతనుం డతనిచే సంతర్పితుం డయ్యె; । గుటుకొని మీదైన కుశల మడిగె; 

ఆ. నరుగుదెంచు నింత కయ్యర్జునుండు మీ । కభిమతార్థసిద్ధి యగును సిద్ధ 


మని యెటుంగ జెప్పి యలకాధినాథుండు । యక్షగణముతోడ నరిగె నంత. 34 


ప్రతిపదార్థం: మానితయశుండు= మన్నించబడిన కీర్తికలవాడు; భీమ+అనుజుండు= భీముడికి తమ్ముడు- అనగా, అర్జునుడు; 
అమరులచేతన్‌= వేల్పులచేత; దివ్య+అస్త, తతులు= దివ్యాలైన ఆయుధాల సముదాయాలు; పడసి= పొంది; దేవ+ఈశ్వరుకడన్‌= 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవేంద్రుడి దగ్గర; ఉన్నవాండు= ఉన్నాడు; దేవ+ఉత్తమునకున్‌= దేవేంద్రుడికి; అతండు= అతడు; ఉపకారి+అయ్యెన్‌= 
మేలుచేకూర్చినవాడు అయినాడు; సప్త, మేధ+అధ్వర ప్రాప్త, పుణ్యుండు= ఏడు అశ్వమేధ యాగాలు చేయటంచేత లభించిన 
పుణ్యం కలవాడు; ధర్మమతి= ధర్మంతో కూడిన బుద్దికలవాడు; భవత్‌+పితృ పితామహుండు= మీ తండ్రికి తాతఐనవాడు; 
ఘనుండు= గొప్పవాడు; శంతనుండు= శంతనుడు అనే ప్రభువు; అతనిచేన్‌= ఆ అర్జునుడి చేత; సంతర్పితుండు+ అయ్యెన్‌= 
సంతృప్తిచెందింపబడిన వాడైనాడు; గుయుకొని= పూని; మీదైన= మీయొక్క; కుశలము= క్షేమాన్ని గురించి; అడిగెన్‌= 
అడిగాడు; ఆ+అర్జునుండు= ఆ అర్జునుడు; ఇంతకు= ఇప్పుడు; అరుగుదెంచున్‌= వస్తాడు; మీకు+అభిమత+అర్థసిద్ది+అగును= 
మీరు కాంక్షించే కోరిక మీకు ఈడేరుతుంది; సిద్దము+అని= జరిగినట్లే అని; అలకా+అధినాథుండు= అలకాపట్టణానికి 
ప్రభువు అయిన కుబేరుడు; ఎయుంగన్‌+చెప్పి= తెలిసేటట్టు చెప్పి; యక్ష, గణముతోడన్‌= యక్షుల సముదాయంతో; అరిగెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= అంతట. 


తాత్పర్యం: గౌరవించబడిన కీర్తిగల అర్జునుడు వేల్పులచేత దివ్యాస్రాలను పొందాడు. ఇప్పు డతడు దేవేంద్రుడి 
కడ ఉన్నాడు; అతడు దేవేంద్రుడికి మేలు చేసినవా డైనాడు; అంతేగాక, మీ తండ్రిగారికి తాతగారైనట్టి వాడున్నూ, 
ఏడు అశ్యమేధయాగాలు చేసి పుణ్యాన్ని ఆర్జించినవాడున్నూ అయిన శంతనునిచేత మన్నించబడినాడు. ఆయన మి 
అందరి కుశలమడిగినాడు. మీ సోదరుడైన ఆ అర్జునుడు ఇప్పుడు మీదగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నాడు. మీ 
కోరికలు ఈడేరగలవు. అన్నియు మీకొరకు సంసిద్దం'- అని పాండవులను అభినందించి కుబేరుడు యక్షగణాలతోపాటు 
నిష్క్రమించాడు; అంతట. 
వ. ఇట్లు ధర్మరాజు కుబేరునాదేశంబున నార్‌ష్టిషేణాశ్రమంబున నున్న నాతనికి నొక్కనాండు ధౌమ్యుండు 
నిజాంగుళి నుత్తరదిగ్థాగంబు సూపుచు ని ట్లనియె. 35 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; ధర్మరాజు, కుబేరు+ఆదేశంబునన్‌= కుబేరుడి యొక్క ఆనతిచొప్పున; ఆర్‌ష్టిషేణ+ 
ఆ(శమంబునన్‌+ఉన్నన్‌= ఆర్‌ష్టిషీణుడియొక్క ఆశ్రమంలో ఉండగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఒక్క, నాడయ= ఒక 


రోజున; ధౌమ్యుండు= ధౌమ్యమహర్షి నిజ+అంగుళిన్‌= తన చూపుడు వ్రేలితో; ఉత్తరదిక్‌+భాగంబు= ఉత్తర దిక్కువైపు; 
చూపుచున్‌= చూపిస్తూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు కుబేరుడి ఆనతిచొప్పున ఆర్‌ష్టిషీణుడి ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు. అంత, 
ఒకనాడు ధౌెమ్యమహర్షి తన చూపుడు వ్రేలితో అతడికి ఉత్తరదిక్కును చూపిస్తూ ఇట్లా అన్నాడు. 


క. “అది మందరనగ మక్కడ । నది మేరుగిరీంద్ర మమ్మహాశైలము నె 
న్మిదిదిక్కుల వసియింతురు । త్రిదశేశ్వరు దొట్టి యష్టదిక్పాలవరుల్‌. 36 


ప్రతిపదార్థం: అది= అదిగో అది; అక్కడన్‌= అచట ఉన్నది; మందర, నగము= మందరం అనే పేరుకల కొండ; అది= 
అది; మేరుగిరి+ఇం(ద్రము= మేరువు అనే పేరుకల గొప్పకొండ; ఆ+మహాశైలము= ఆ గొప్ప కొండయొక్క; ఎన్మిది దిక్కులన్‌= 
ఎనిమిది దిక్కులలోను; (త్రిదశ+ఈశ్వరున్‌+తొట్టి= దేవేంద్రుడు మొదలుగా కల; అష్ట+దిక్‌+పాలవరుల్‌= ఎనిమిది దిక్కులను 
పాలించే అధిపతులు; ఎన్మిది దిక్కులన్‌= ఎనిమిది దిక్కులలోను; వసియింతురు= నివసిస్తూ ఉంటారు. 


తాత్సర్యం: “అదిగో! చూడుము. అది మందరపర్వతం, అల్లదిగో! అదియే మేరుపర్వతం, ఈ గొప్పకొండకు 
ఎనిమిదివైపుల దేవేంద్రుడు మున్నగు అష్టదిక్సాలకులు వసిస్తారు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


541 
చ.  కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్మరతారకాగణం 
బనవరతంబు. ద్రిమ్మరు మహామునిసప్తకమండలంబుతో 
ననఘ! తదీయతుంగశిఖరాగ్రమునందు(. బయోరుహాసన 
త్రినయన విష్ణు లుండుదురు దేవగణంబులు గొల్టుచుండంగన్‌.' 37 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; శశి, భాస్కర, తారకా, గణంబు= చంద్రుడు, సూర్యుడు 
నక్షత్రసముదాయాలు; మహాముని, సప్తక, మండలమ్ముతోన్‌= గొప్పబుషులు ఏడుగురు కల వలయంతో; కనకగిరిన్‌= 
పసిడికొండను- మేరుపర్వతాన్ని; అనవరతంబున్‌= ఎల్లప్పుడును; (ప్రదక్షిణముగాన్‌= ఎడమనుండి కుడివైపునకు; (త్రిమ్మరు= 
తిరుగుతూ ఉంటారు; తదీయ, తుంగ, శిఖర+అ(గ్రమునందున్‌= ఆ మేరువుయొక్క ఎత్తయిన శిఖరంయొక్క పైభాగంలో; 
పయోరుహాసన, (త్రినయన, విష్ణులు= పద్మం ఆసనంగా కల బ్రహ్మదేవుడున్నూ, మూడుకన్నులు కల శివుడున్నూ, విష్ణువున్నూ; 
దేవగణంబులు= వేల్పుల గుంపులు; కొల్చుచుండంగన్‌= ఆరాధిస్తూ ఉండగా; ఉండుదురు= ఉంటారు. 


తాత్సర్యం: ఓ పాపరహితుడా! మేరుపర్వతంచుట్టూ ఎల్లప్పుడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రసముదాయం, సప్తర్షి 
మండలంతో పాటు (ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ పసిడికొండకొనపై పద్మం ఆసనంగా కలబ్రహ్మదేవుడు, 
మూడుకన్నులు కల పరమశివుడు, విష్ణుదేవుడు, వేల్పులసమూహాలు సేవిస్తూ ఉండగా కొలువుదీరి ఉంటారు.” 


విశేషం: మేరుపర్వతం ఉత్తరాన కలదని [ప్రాచీనవేదవాజ్మ్యయనిర్దేశం. ఉత్తర(ధ్రువానికి సూర్యుచంద్రులు, నక్షత్రసముదాయం 
సప్తర్షిమండలం (ప్రదక్షిణం చేస్తున్నట్లు తిరగటం నవీనభూగోళవేత్తలు నిర్దేశించినట్టిదేకదా! ప్రాచీనుల ఖగోళశా(స్తపరిజ్ఞానానికి 
ఈ వర్లన ఒక ఉదాహరణం. 


వ. అని చెప్పుచుండ( బాండవు లం దొక్కమాసంబు నివాసంబు సేసి; రంత. 38 


ప్రతిపదార్థం: అని= అంటూ (ఆవిధంగా); చెప్పుచుండన్‌= వర్లిస్తూ ఉండగా; పాండవులు= పాండురాజుకుమారులు; 
అందున్‌= ఆ ఆశ్రమంలో; ఒక్కమాసంబు= ఒకనెల; నివాసంబు+చేసిరి= నివసించారు; అంత= ఆమీద. 


తాత్సర్యం: అని చెప్పుతూ ఉండగా పాండవులు ఆ ఆశ్రమంలో ఒకనెల నివసించారు. 


ఉ. అంబర మాత్మదీప్తినివహంబున నొప్ప(గ మాతలిప్రయు 
క్తం బగు దివ్యకాంచనరథంబు లసచ్చ్చపలాంశుపుంజ ర 
మ్యం బగు దాని నెక్కి ధృతిమందరు( డింద్రసుతుండు నాకలో 
కంబుననుండి వచ్చె. బ్రవికాశితతేజు. డినప్రకాశుC డై. 39 


ప్రతిపదార్థం: ధృతి, మందరుండు= ధైర్యంలో మందరపర్వతం వంటివాడు; '్రవికాశిత తేజుండు= మిరుమిట్టుకొల్సెడి వర్చస్సు 
కలవాడు; ఇంద్ర, సుతుండు= ఇంద్రుడి కుమారు డైన అర్జునుడు; అంబరము= ఆకాశం; ఆత్మదీప్తినివహంబునన్‌= తన 
దైన వెలుగుల సముదాయం చేత; ఒప్పంగన్‌= శోభిల్లగా; లసత్‌+చపలా+అంశు, పుంజ, రమ్యంబు+అగుదానిన్‌= దేదీప్యమానంగా 
ప్రకాశిస్తున్న మెణుపుల యొక్క కాంతుల సమూహాలను పోలి సొగసై ఉన్న దానిని; మాతలి, ప్రయుక్తంబు+అగు= మాతలి 
(దేవేంద్రుడి రథసారథి) చేత నడుపబడిన; దివ్య, కాంచన, రథంబు= దేవలోకానికి సంబంధించిన బంగారుతేరు; ఎక్కి= 
అధిరోహించి; ఇన్రకాశుండు+ఐ= సూర్యుడివంటి ప్రకాశం కలవాడై; నాక లోకంబున నుండి= స్వర్గలోకంనుండి; వచ్చెన్‌= వచ్చాడు. 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధైర్యంలో మందరపర్వతంతో పోల్చతగినవాడు, లెస్సగా (ప్రకాశించే తేజస్సు కలవాడు, దేవేంద్రుడి 
కుమారుడు అయిన అర్ష్జునుడు- మిరుమిట్లుగొలిపే మెరుపులవంటి కాంతి సమూహాలతో సుందరమై, మాతలి 
నడుపుతున్న దివ్యకాంచన రథాన్ని అధిరోహించి, సూర్యుడివలె వెలుగుతూ స్వర్గలోకంనుండి వచ్చాడు. 


వ. ఇట్లు చనుదెంచి ధనంజయుండు రోమశధౌమ్యధర్మజభీమసేనులపాదంబులకుం బరమభక్తి మొక్కి 
వినయావనతులయిన కవల నెత్తి కౌగిలించుకొని, ద్రౌపదీహృదయనయనాంబుజంబుల కానందంబు 
సేయుచున్నంత, నందటు సంతసిల్లి మాతలి నతిప్రీతి( బూజించిన, నతండును దివ్యరథంబు గొని దివంబున 
కరిగె; నట్టి యవసరంబున. 40 


ప్రతిపదార్థం: ఇట్టు+ఈ విధంగా; చనుదెంచి= వచ్చి; ధనంజయుండు= అర్జునుడు; రోమశ, ధౌమ్య, ధర్మజు, భీమసేనుల, 
పాదంబులకున్‌= రోమశుడి, ధౌమ్యుడి, ధర్మజుని, భీమసేనుడి పాదాలకు; పరమ, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; మొక్కి= 
నమస్కరించి; వినయ+అవనతులు+అయిన= వినయంతో వంగి నమస్కరించినవారలైన; కవలన్‌= (నకులసహదేవులను) 
జంటను; ఎత్తి= పైకి లేవనెత్తి; కాంగిలించుకొని= ఆలింగనం సల్సి; (ద్రౌపదీ, హృదయ, నయన+అంబుజంబులకున్‌= 
ద్రౌైపదియొక్క మనస్సు, కన్నులు అనే పద్మాలకు; ఆనందంబు+చేయుచున్నంతన్‌= గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉండగా; 
అందజు= పాండవ బృందంలోని వారందరును; సంతసిల్లి= సంతోషించి; మాతలిన్‌= దేవేంద్రుడి రథసారథిని; అతి ప్రీతిన్‌= 
మిక్కలి (ప్రేమతో; పూబించినన్‌= అర్భించగా; అతండును= ఆ మాతలియు; దివ్యరథంబు+కొని= దేవతారథాన్ని తీసికొని; 
దివంబునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అట్టి+ అవసరంబునన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు స్వర్గలోకంనుండి భూలోకానికి వచ్చాడు. అతడు రోమశుడికి, ధౌమ్యుడికి, 
ధర్మజుడికి, భీమసేనుడికి, పాదనమస్కారాలు చేసి, తనకు వినయంతో వంగి పాదనమస్కారం చేసిన నకులసహదేవులను 
ఎత్తి కౌగిలించుకొన్నాడు. ఆ దృశ్యం ద్రాపదిహృదయానికీ, కన్నులకూ మిక్కిలి ఆనందాన్ని కలిగించింది. అందరూ 
సంతసిల్లారు. పొఠిడవ బృందంలోని వారందరూ మాతలిని సత్కరించి మన్నించారు. మాతలి దివ్యరథాన్ని తీసికొని 
స్వర్గలోకానికి తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో. 


క. దిననాథు€ డస్తగిరి( బొం । దిన6 జీ(కటి( బాచి యాత్మతేజమున దిగం 
గనల విభూషించుచు రజ । నినాథకలహంస గగననిమ్నగ నొప్పెన్‌. 41 


ప్రతిపదార్థం: దిన నాథు(డు= సూర్యుడు; అస్తగిరిన్‌= పడమటికొండను, సహ్యాద్రిని; పొందినన్‌= చేరగా; చీ(కటిన్‌= అంధకారాన్ని; 
పాచి= త్రోసి; ఆత్మ, తేజమునన్‌= తనదైన వెలుగుచేత (వెన్నెలచేత); దిక్‌+అంగనల= దిక్కులు అనే వనితలను; 
విభూషించుచున్‌= _అలంకరిస్తూ; రజనినాథ, కలహంస= చంద్రుడు అనే రాజహంస; గగన నిమ్నగన్‌= ఆకాశంఅనేనదిలో; 
ఒప్పెన్‌= శోభిల్లాడు. 


తాత్సర్యం: సూర్యుడు అస్తమించాడు. అప్పుడు చీకటిని తొలిగిస్తూ తన వెన్నెలచేత దిక్కులు అనే వనితలను 
అలంకరిస్తూ, చంద్రుడు అనెడి కలహంస ఆకాశమనే నదిలో శోభిల్లాడు. 


విశేషం: అలం: రూపకం. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 543 


ఉ. ఆరాత్రి యర్జునుం డనుజులనందటి నొద్దంబెట్టుకొని యిష్టపూర్వకథలు సెప్పుచు శయనించె; నంతంబ్రభాతం 
బగుడు సిద్దమునిగణంబులయు రోమశధౌమ్యులయు. దమ్ములయుందోడ ధర్మతనయుండు సుఖోపవిష్టుం 
దై యున్నంత. 42 
ప్రతిపదార్థం: ఆ రాత్రి= ఆ రేయి; అర్జునుండు; అనుజులన్‌+అందజన్‌= సోదరులను అందరిని; ఒద్దన్‌+పెట్టుకొని= 
దగ్గరగా ఉంచుకొని; ఇష్ట++పూర్వ+కథలు= తమకు ప్రీతికరమైన, లోగడ జరిగిన గాథలను; చెప్పుచు; శయనించెన్‌= పరుండినాడు; 
అంతన్‌= అటుపిమ్మట; (ప్రభాతంబు+అగుడున్‌= తెల్లవారటంచేత; సిద్ద, ముని, గణంబులయు= తపస్సు పూర్తి అయి 
పరిణతి చెందిన బుషుల సమూహాలతో; రోమశ ధౌమ్యులయున్‌= రోమశుడితో ధౌమ్యుడితో; తమ్ములయున్‌+తోడన్‌= 
సోదరులతోడ; ధర్మ తనయుండు= ధర్మరాజు; సుఖ+ఉపవిష్టుండు+ఐ= సుఖంగా కూర్చొని; ఉన్నంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: ఆ రేయి అర్జునుడు సోదరు అందరితో కలిసి శయనించి, వారికి నచ్చిన పూర్వకథలు చెప్పి వారిని 
అలరించాడు. అంతట తెల్లవారిన పిమ్మట ధర్మరాజు, తపస్సులో పరిపూర్ణత చెందిన మహర్షులతో, ధౌమ్యుడితో 
రోమశుడితో, సహోదరులతో కూడి సుఖంగా కూర్చొని ఉండగా. 


ఇంద్రుడు పాండవులయొద్దకు వచ్చుట (సం. 3-162-5) 


బోరన సురదుందుభుల నినాదంబులు । గిన్నరగంధర్వగీతరవము 

లెసంగ సహస్రసూర్యేందుమండలములు । వోలె విమానముల్‌ పొలిచి వెలుగ 
బాండవాలోకనపరు(డై సహస్రాక్షు। డమరగణంబుతో నమ్మహాద్రి 

కేతెంచె(; బ్రీతి నయ్యింద్రున కందటు । నంత నభ్యుద్దతు లైరి; పాండ 


(ఈక 


ఆ. వాగ్రజుండు దాను ననుజులు నింద్రుపా । దాంబుజముల కెర(గి యధికభక్తి 
శాస్త్రదృష్టవివిధసత్కారవిధుల6 బూ । జించె నమరఖచరసిద్ధపూజ్యు. 43 


ప్రతిపదార్థం: బోరనన్‌= పెద్దగా; సుర, దుందుభుల, నినాదంబులు= వేల్పుల నగారాల మోతలు; కిన్నర, గంధర్వ, గీత, 
రవములు = కిన్నరుల గంధర్వుల పాటల సవ్వడులు; ఎసంగన్‌= విలసిల్లగా; సహ(స్ర, సూర్య+ఇందు, మండలములు+పోలెన్‌= 
వేయి సూర్యుల చంద్రుల బింబాల వలె; విమానముల్‌= ఆకసాన సంచరించే తేరులు; పొలిచి= శోభిల్లి; వెలుంగన్‌= 
(ప్రకాశించగా; పాండవ+ఆలోకన పరు(డు+ఐ= పాండురాజు కొడుకులను చూడవలె ననే కోరిక కలవారైన; సహ(స్ర+అక్షు(డు= 
వేయికన్నులదేవర అయిన ఇంద్రుడు; అమర, గణంబుతోన్‌= వేల్పులసమూహాలతో; ఆ+మహా+అద్రికిన్‌= ఆ గొప్పకొండకు; 
ఏతెంచెన్‌= వచ్చాడు; (ప్రీతిన్‌= (ప్రేమతో; అందణున్‌= ఆ పాండవబృందంలోని వారు అందరున్నూ; ఆ+ఇంద్రునకున్‌= ఆ 
దేవేంద్రుడికి; అంతన్‌= అంతట; అభ్యుద్గతులు+ఐరి= లేచి ఎదురేగి, నమస్కరించారు; పాండవ+అగ్రజుండు= పాండవులలో 
మొదట పుట్టినవాడైన-అనగా పెద్దవాడైన ధర్మరాజు; తానున్‌= తాను; అనుజులున్‌= తమ్ములు; ఇం(ద్రు పాద+అంబుజములకున్‌= 
ఇంద్రుడి పాదాలనెడి పద్మాలకు; ఎరంగి= నమస్కరించి; అధిక, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; శాస్త్ర దృష్టి వివిధ, సత్కార, 
విధులన్‌= శాస్త్రాలలో కన్పించే ఆయా ఆతిథ్యమర్యాదల ననుసరించి; అమర, ఖచర, సిద్ద, పూజ్యున్‌= వేల్పులచేత, 
ఆకాశగమనం కల వారిచేత, సిద్దులచేత ఆరాధించబడేవాడిని; పూజించెన్‌= యథావిధిగా అర్భించాడు. 


తాత్పర్యం: గొప్పగా దేవదుందుభులు మోగాయి. కిన్నరుల పాటలు, గంధర్వుల గానాలు విన్సించాయి. ఆకసాన 
విమానాలు మిరుమిట్లు గొల్ఫాయి. దేవేంద్రుడు పాండవులను చూచే కోరికతో అచటికి వచ్చాడు. అంతట పాండవులు 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందరు మిక్కిలి ప్రేమతో దేవేంద్రుడికి ఎదురేగి శాస్త్రాలలో విధించబడిన అతిథిసత్కారాలు సలిపి, అతడి 
పాదపద్మాలకు నమస్కరించారు. 


వ. ఇంద్రుండును వారల నందట నతిమధురవచనంబుల నభినందించుచు. దదంతికస్టితు నధికతవోయుక్తు 
ధనంజయుం జూపి ధర్మజున కి ట్లనియె. 44 


ప్రతిపదార్థం: ఇంద్రుండును= దేవేంద్రుడు కూడ; వారలన్‌+అందజన్‌= ఆ పాండవ బృందములోని వారిని అందరిని; అతి, 
మధుర, వచనంబులన్‌= మిక్కిలి తియ్యని మాటలచేత; అభినందించుచున్‌= సంతోషింప జేసే మన్నన తెలుపుతూ; 
తద్‌+అంతికస్టితున్‌= వారి ప్రక్కన కూర్చొనిఉన్న; అధిక, తపస్‌+యుక్తున్‌= గొప్పతపస్సుచేత కూడినవాడిని; ధనంజయున్‌+చూపి= 
అర్జునుడిని చూపించి; ధర్మజునకున్‌= ధర్మపుత్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఇం(ద్రుడుకూడ పాండవబృందంలోనివారిని అందరినీ మిక్కిలి తియ్యనైన పలుకులతో మన్నించి 
సంతోషింపజేశాడు. పిమ్మట, వారలకు దగ్గరగా కూర్చొని ఉన్న అర్జునుడిని, గొప్ప తపస్సుతో కూడినవాడిని 
చూపించి, ధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు. 


క “ఘను డీపార్టు(డు నా వల । నన దివ్యాస్తప్రయోగ నయనిపుణుం డై 
దనుజుల నివాతకవచుల । నని జంపి సురావలికి. బ్రియం బొనరించెన్‌. 45 


ప్రతిపదార్థం: ఘను(డు= గొప్పవాడు; ఈ పార్టుండు= కుంతీకుమారు డైన ఈ అర్జునుడు; నావలననన్‌= నామూలాననే; 
దివ్య+అ॥స్త, ప్రయోగ, నయ, నిపుణుండు+ఐ= దివ్యాలైన ఆయుధాలను వాడటంలో (ప్రశస్తమైన నేర్పును సాధించినవాడై; 
దనుజుల= రక్కసుల; నివాతకవచులన్‌= నివాతకవచులు అనెడి వారిని; అనిన్‌= యుద్దంలో; చంపి= సంహరించి; సుర+ఆవలికిన్‌= 
వేల్పులసముదాయానికి; ప్రియంబు= ప్రీతిని; ఒనరించెన్‌= కలిగించాడు. 


తాత్పర్యం: కుంతీకుమారుడైన ఈ అర్జునుడు గొప్పవాడు. నావలననే ఇతడు దివ్యాలైన ఆయుధాలు సంపాదించి, 
వాటిని ప్రయోగించటంలో తగు సామర్ధ్యాన్ని ఆర్జించినవాడై నివాతకవచులు అనే రక్కసులను సంహరించి వేల్పుల 
సమూహానికి మిక్కిలి ప్రీతిని కలిగించాడు. 


క. ఈతండు పరాక్రమమున న । రాతుల వధియించి యిద్దరారాజ్యము వి 
ఖ్యాతముగ నిచ్చు నీకు మ । హాతేజు. దజేయవీర్యు. డని నెవ్వరికిన్‌. 46 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ అర్జునుడు; పరాక్రమమునన్‌= శౌర్యంతో; ఆరాతుల= శత్రువులను; వధియించి= చంపి; 
ఈ+ధరా, రాజ్యము= ఈ భూరాజ్యాన్ని; నీకున్‌= నీకు; విఖ్యాతముగన్‌= మంచిపేరు (ప్రతిష్థలతో; ఇచ్చున్‌= ఇస్తాడు; 
(ఇతడు) మహాతేజుండు= గొప్ప తేజస్సుకలవాడు; ఎవ్వరికిన్‌= ఎవరికైనను; అనిన్‌= యుద్దంలో; అజేయ, వీర్యుండు= జయించ 
నలవికాని శౌర్యం కలవాడు, 


తాత్సర్యం: ఈ అర్జునుడు శౌర్యంలో శత్రువులను సంహరించి, ఈ భూరాజ్యాన్ని నీకు ఇవ్వగలడు. ఇతడు 
మహాతేజస్ప్వి. ఈతడిని యుద్దంలో గెలవడం ఎవ్వరికీ శక్యం కాదు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 545 


క అని చెప్పి యనిమిషప్రభు( । డనిమిషనివహంబుతోడ నమరావతికిం 
జనియె నిజాలోకనమున ।; కనఘులు పాండవులు హర్షమందుచు నుండన్‌. 47 


ప్రతిపదార్థం: అని= అనుచు; చెప్పి= పలికి; అనిమిషు ప్రభుండు= రెప్పలు వాల్బని వేల్చులకు దొర అయిన దేవేంద్రుడు; 
అనిమిష, నివహంబుతోడన్‌= వేల్పుల సమూహంతో; అమరావతికిన్‌= ముఖ్యపట్టణ మైన అమరావతికి; నిజ+ఆలోకనమునకున్‌= 
తన చూపులచేత, వారిని చూడటంవలన; అనఘులు= పాపరహితులు; పాండవులు= పాండురాజు కొడుకులు; హర్షము+ 
అందుచున్‌+ఉండన్‌= సంతసిల్టుతూ ఉండగా; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అని వచించి, దేవేంద్రుడు దేవతాపరివారంతోపాటుగా వేల్పుల రాజధాని అయిన అమరావతికి 
వెళ్ళాడు. దేవేంద్రుడు తమను ఆదరంతో చూచినందుకు పుణ్యాత్ములైన పాండవులు మిక్కిలి సంతోషం పొందారు. 


మధ్యాక్కర. 
ఘనముగ ధనదేంద్రపాండుసుతసమాగమ మొక్కయేండు 
దనరంగ బ్రహ్మచర్యవ్రతస్థు లై తగిలి నిత్యంబు 
వినిన పుణ్యాత్ములును జదివినవారు విభుత నూజేండ్లు 
నొనర జీవింతు రత్యంత మగు కాంతియుక్తు లై ధరణి. 48 


ప్రతిపదార్థం: ఘనముగన్‌= గొప్పగా; ధనద+ఇం(ద్ర, పాండుసుత, సమాగమము= కుబేరుడి యొక్కయు ఇంద్రుడి యొక్కయు 
పాండవుల యొక్కయు కలయిక (గూర్చిన ఈ కథ); ఒక్క+ఏండు= ఒక సంవత్సరం; తనరంగన్‌= ఒప్పుగ పూనికతో; 
బ్రహ్మచర్య, |వ్రతస్ట్థులు+ఐ= బ్రహ్మచర్య దీక్షను పాటించిన వారై అనగా (స్తీ సంగమాన్ని పరిహరించినవారై; తగిలి= నిష్టతో; 
నిత్యంబు= ప్రతిదినమూ; వినిన= విన్న; పుణ్య+ఆత్ములును= పుణ్యం కలిగినవారున్నూ; చదివినవారు= పఠించిన వారున్నూ; 
ధరణి= భూమిపై; అత్యంతమగు, కాంతి, యుక్తులు+ఐ= గొప్ప వెలుగుతో కూడినవారై; విభుతన్‌= గొప్పతనంతో; 
నూజు+ఏండ్డున్‌= వందసంవత్సరాలు; ఒనరన్‌= ఒప్పేటట్టుగా; జీవింతురు= (బ్రదుకుతారు. 


తాత్సర్యం: కుబేరుడూ, ఇంద్రుడూ, పాండవులూ కలిసిన ఈ కథను (బ్రహ్మచర్య(వ్రతాన్ని పాటిస్తూ ఒక 
సంవత్సరకాలం పూనికతో నిత్యమూ ఎవరు చదువుతారో, వింటారో అట్టివారు మిక్కిలి తేజస్సు కలవారై, 
మహావైభవంతో భూమిపై నూరేండ్లు బ్రదుకగలరు. 


విశేషం: మహాభారతం తొలిరూపం జయం. పిదప పంచభారతాలు. చిట్టచివరకు నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది 
మహర్షులకు పన్నెండేండ్లు సత్రయాగంలో వినిపించింది 'మహాభారతం”. ఆ పండైెండేండ్ల సత్రయాగంలో సూతుడు మహాభారతాన్నే 
గాక, మటికొన్నింటిని-. ఆయా పురాణ గాథలు మొదలైన వాటిని- విన్సించాడని సంప్రదాయ కథనం. ఇందులో సమకాలీన 
సమాజంలోని సుప్రసిద్దాలైన కథలు అన్నీ చేరి మహాభారతం ప్రాచీనవిజ్ఞానసర్వస్వకల్పకంగా పరిణమించిందని పెక్కుమంది 
ఆధునికవిద్వాంసుల అభిప్రాయం. ఈ పద్యంలో చెప్పబడిన 'ఫల్మశుతి' వలన ఈ కథకు గల స్వయంప్రతిపత్తి వెల్లడి 
అవుతున్నది. వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. ఇట్లు సురేంద్రుం డరిగిన ధర్మతనయుం డర్జునుం జూచి పరమానందభరితహృదయుం డై యిట్లనియె.49 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సుర+ఇం|ద్రుండు= దేవేంద్రుడు; అరిగినన్‌= వెళ్ళగా; ధర్మతనయుండు; అర్జునున్‌+చూచి; 
పరమ+ఆనంద, భరిత, హృదయుండు+ఐ= గొప్పఆనందంతో నిండిన మనస్సు కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా దేవేంద్రుడు స్వర్గలోకానికి వెడలగా, ధర్మరాజు అర్జునుడిని చూచి గొప్పఆనందంతో 
నిండిన హృదయం కలవాడై ఇట్లా పలికాడు. 


సీ _ 'హరుం డాదిగాం గల యమరగణంబుచేం । బడసి దివ్యాస్తముల్‌ పరమ మైన 
యుపకార మమరుల కొనరించె నీపార్టు(। డని నాకు జెప్పె వృత్రాంతకుండు; 
దివ్యాస్తలాభమ్ము దేవేంద్రునకు. బ్రీతి । గా వేల్పులకు నుపకారి వైన 
విధమును మా కిప్లు విన వేడ్క యైనది' । యని తన్ను నడిగిన నగ్రజునకు 


ఆ. నగ్రజన్మపూజ్యు లగు ధౌమ్య రోమశ । భ్రాతృవరులయొద్ద( బాండవేయు. 
డసద్భశప్రభావు( డతివీరు( డర్లును(। డాత్మచరిత మిట్టు లనుచు. జెప్పె, 50 


ప్రతిపదార్థం: హరు(డు+ఆదిగాన్‌+కల= శివుడు మున్నగువారైన; అమర గణంబుచేన్‌= వేల్పుల సముదాయంచేత; 
దివ్య+అ(స్త్రముల్‌= దివ్యాలైన గొప్ప మం(త్రబాణాలు; పడసి= సంపాదించి; పరమము+ఐన= మిక్కిలి గొప్ప దైన; ఉపకారము= 
మేలు; అమరులకున్‌= దేవతలకు; ఒనరించెన్‌= చేశాడు; ఈ, పార్టు(డు+అని= ఈ అర్జునుడు, అని అంటూ; 
వృ్యత్ర+అంతకుండు= వృత్రుడిని సంహరించిన దేవేంద్రుడు; నాకున్‌= నాకు; చెప్పె= చెప్పాడు; దివ్య+అ(స్త, లాభమ్ము= 
దివ్యాలైన మం(త్రబాణాలు సంపాదించిన విధాన్ని; దేవేంద్రునకున్‌+ప్రీతిగా= దేవేంద్రుడికి ఇష్టమైనవిధంగా; వేల్పులకున్‌= 
దేవతలకు; ఉపకారివి+ఐన, విధమును= మేలుచేకూర్చినవాడ వైన రీతిని; మాకు+ఇపు, వినన్‌, వేడ్క+ఐనది= ఇపుడు మాకు 
వినవలెననే కుతూహలం ఏర్పడింది; అని; తన్నున్‌= తనను (అర్జునుడిని); అడిగినన్‌= (ప్రశ్నించగా; అ(గ్రజునకున్‌= అన్నకు 
అనగా ధర్మరాజుకు; అ(గ, జన్మ, పూజ్యాలు+అగు= గొప్ప పుట్టుకవలననూ తనకంటె ముందు పుట్టటంవలననూ, 
అర్భించతగినవారు అయిన; ధౌమ్య, రోమశ, (భ్రాతృవరుల+ఒద్దన్‌= ప్రముఖులైన ధౌమ్యుడి యొద్ద, రోమశుడి యొద్ద, 
సోదరులయొద్ద; పాండవేయు(డు= పాండురాజు కుమారు డైన అర్జునుడు; న+సదృశ, ప్రభావుండు= సాటిలేని మహిమ 
కలిగినవాడు; అతివీరుండు= గొప్పవీరుడు; అర్జునుండు= అర్జునుడు; ఆత్మచరితము= తనదైన కథ; ఇట్టులు+అనుచున్‌+చెప్పెన్‌= 
ఈ విధంగా జరిగిందని వివరించి చెప్పాడు. 


తాత్సర్యం: శివుడు మున్నగు దేవతలచేత నీవు దివ్యా లైన అస్త్రాలను సంపాదించి వేల్పులకు గొప్ప ఉపకారం 
చేశా వని దేవేంద్రుడు నిన్నుగూర్చి గొప్పగా పలికాడుకదా! నీవు ఏయే దివ్యాస్రాలను ఏవిధంగా ఆర్జించగలిగినావు? 
వృత్రుడిని సంహరించిన దేవేంద్రుడు సంతసించేటట్లుగా వేల్పులకు ఎటువంటి మేలు చేకూర్చగలిగినావు? ఆయా 
వృత్తాంతాలను మాకు వీనుల విందుగా సవిస్తరంగా విన్నవించుము. మాకు విన కుతూహలంగా ఉన్నది' అని 
అడుగగా, అన్న అయిన ధర్మరాజుకును, గొప్పపుట్టుకచేత పూజ్యులైన ధౌమ్యరోమశులకు, అన్నదమ్ములకు సాటిలేని 
ప్రభావం గల అర్జునుడు తన కథను ఈవిధంగా చెప్పాడు. 


వ. “ఏను భవదాదిష్టవిద్యాప్రకారంబున తపోనియుక్తుండ నై హోమవంతంబునకుం జని, యందు నా ముందట 
వృద్దబ్రాహ్మణుం డై యున్న వృద్దశ్రవుం గని, తదుపదేశంబున నీశ్వరుగుజించి యుగ్రతపంబు సేసిన, 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసను 547 
నీశ్వరుండు గిరాతరూపధరుండై నాతోడ నతిఘీోరయుద్దంబుసేసి, నాకు(బ్రసన్ను(డై నిజరూపంబు( జూపి, 
పాశుపతాస్త్రంబు( బ్రసాదించె; ననంతరంబ నింద్రాది దేవతలవలన నైంద్రాగేయయామ్యరాక్షసవారుణ 
వాయవ్యకౌబేరగాంధర్వ పైశాచబ్రాహ్యంబు లనంబరంగు దివ్యాస్తంబులు వడసి, మహేంద్రానుగ్భహీతుండ 
నై మాతలి ప్రయుక్తం బైన దివ్యరథం బెక్కి యీ శరీరంబుతోడన యమరావతి కరిగి, యం 
దమరేంద్రునాచార్యు(గా వరించి తత్రసాదంబున దివ్యాస్ర్రంబులు వడని తత్ర్రయోగంబులును 
నుపసంహారంబులును నివర్తనంబులును బ్రాయశ్లిత్తంబులును బ్రతిఘాతంబులును నేర్చిన నాకు సంతసిల్లి 
సురేంద్రుం డిట్లనియె. 51 


ప్రతిపదార్థం: ఏను= నేను; భవత్‌+ఆదిష్ట, విద్యా, ప్రకారంబునన్‌= నీచేత ఆదేశించబడిన విద్యను అనుసరించటం చొప్పున; 
తపస్‌+నియుక్తుండను+ఐ= తపస్సునందు నిష్ట కలవాడనై; హిమవంతంబునకున్‌= హిమాలయపర్వ్ప తానికి; చని=వెళ్లి; అందున్‌= 
అచట; నా ముందటన్‌= నా యెదుట; వృద్ద, బ్రాహ్మణుండు+ఐ+ఉన్న= ముసలివిప్రుడి వేషంలో ఉన్న; వృద్ద(శ్రవున్‌+కని= 
దేవేంద్రుడిని; చూచి; తద్‌+ఉపదేశంబునన్‌= ఆతడి హితవచనం చొప్పున; ఈశ్వరు గుజించి= శివుడిని ఉద్దేశించి; ఉగ్ర 
తపంబు+చేసినన్‌= కఠిన తపస్సు చేయగా; ఈళశృరుండు= శివుడు; కిరాతరూపధరుండు+ఐ= చెంచు ఆకృతి ధరించినవాడ్డై; 
నాతోడన్‌= నాతో; అతి ఘోరయుద్దంబు+చేసి= మిక్కిలిభయంకరమైన పోరు సలిపి; నాకున్‌+(ప్రసన్ను(డు+ఐ= నాయెడ 
అనుగ్రహం కలవాడై; నిజరూపంబున్‌+చూపి= తన అసలు ఆకారమును చూపించి (ఆకృతి ప్రదర్శించి); పాశుపత+అ(స్తంబున్‌= 
పాశుపతం అనే మం(త్రబాణాన్ని; (ప్రసాదించెన్‌= దయతో ఇచ్చాడు (అనుగ్రహించాడు); అనంతరంబు+అ= అటుపిమ్మట; 
ఇం(ద్ర+ఆది+దేవతల వలనన్‌= ఇంద్రుడు మున్నగు వేల్పుల వలన; ఐంద్ర+ఆగ్నేయ, యామ్య, రాక్షస, వారుణ, వాయవ్య, 
కౌబేర, గాంధర్వ, పైశాచ, (బ్రాహ్యాంబులు+అనన్‌+పరంగు= ఇంద్రుడికి, అగ్నికి, యముడికి, రాక్షసులకు, వరుణుడికి, 
వాయువుకు, కుబేరుడికి, గంధర్వులకు, పిశాచులకు, (బ్రహ్మకు సంబంధించినవి అని చెప్పబడే; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన 
(మహిమాన్వితాలైన) మం(త్రబాణాలు; పడసి= పొంది; మహా+ఇం|ద్ర+అనుగృహీతుండను+ఐ= దేవేంద్రుడిచేత అనుమతి 
పొందినవాడ నై; మాతలి, ప్రయుక్తంబు+అయిన= మాతలిచేత తోలబడునట్టి; దివ్యరథంబు+ఎక్కి= దేవలోకానికి సంబంధించిన 
తేరును ఎక్కి; ఈ+శరీరంబుతోడన్‌+అ= ఈ దేహంతోనే; అమరావతికి+అరిగి= స్వర్గలోకంలోని రాజధాని అయిన అమరావతికి 
వెళ్ళి; అందున్‌= అచట; అమర+ఇంద్రున్‌= దేవేంద్రుడిని; ఆచార్యుంగాన్‌= గురువుగా; వరించి= ఎన్నుకొని; తద్‌+ప్రసాదంబునన్‌= 
ఆతడి దయవలన; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన మం(త్రబాణాలు; పడసి= పొంది; తద్‌+ప్రయోగంబులును= ఆయా 
అస్త్రాలు వాడే విధానాలను; ఉపసంహారంబులును= ప్రయోగించిన వాటిని వెనుకకు మళ్ళించే విధానాలను; నివర్తనంబులును= 
ఇంకొకవైపునకు మరల్చే పద్దతులను; ప్రాయశ్శిత్తంబులును= దొరలిన దోషాలకు చేసే నిషృతులను; ప్రతిఘాతంబులును= 
ఎదుటి వారు ప్రయోగించే వాటిని వమ్ముచేసే రీతులను; నేర్చినన్‌= అభ్యసించగా; నాకు, సంతసిల్లి= నాయెడ సంతోషం 
ప్రకటించి; సుర+ఇం|ద్రుండు= దేవేంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: నేను, నీ ఆదేశంప్రకారం మం(త్రవిద్యోపాసన చేసి తపస్సులో నిష్టకలవాడనై హిమాలయపర్వతాలకు 
వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడు ముసలివిఫ్రుడివేషం ధరించి నాకు కన్పించి, నన్ను ఈశ్చరుడినిగూర్చి తపస్సు చేయు 
మని ప్రబోధించాడు. నేను ఈశ్వరుడిని గూర్చి ఘోరతపస్సు చేశాను. పరమశివుడు కిరాతరూపంతో నాతో 
భయంకరయుద్దం చేసి, నన్ను మెచ్చి, నాకు తన నిజస్వరూపం చూపి, నాయందు అనుగ్రహం కలవాడై నాకు 
పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పిమ్మట ఇంద్రుడు మున్నగు వేల్పులవలన, నాకు ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, 
రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, బ్రాహ్మం అనే అ(స్రాలు లభించాయి. దేవేంద్రుడి 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుమతి చొప్పున, మాతలి నడిపే దివ్యరథాన్ని అధిరోహించి నేను ఈ దేహంతోనే స్వర్గలోకపురాజధాని అయిన 
అమరావతికి వెళ్ళాను. స్వర్గంలో దేవేంద్రుడిని గురువుగా ఎన్నుకొని నేను ఆతడిదయవలన వివిధ దివ్యాస్రాలను 
సాంగోపాంగంగా అభ్యసించాను. ఆయా అస్త్రాలను వాడటాన్నీ, వాటిని తిరిగి వెనుకకు మరలించే విధానాలను, 
మరోవైపునకు మరల్చే పద్దతులను, దొరలిన దోషాలను పరిహరించే పద్దతులను, ఎదుటివారు ప్రయోగించే వాటిని 
వమ్ముచేసే రీతులను నేర్పాను. దేవేంద్రుడు సంతసిల్లి ఈ విధంగా పలికాడు. 


క. “నీ వఖిలాస్తవిదుండవు । గావున నిన్నాజి నోర్వంగా నోప రొరుల్‌; 
(స 
దేవతలకు బ్రాహ్మణులకు. । గావింపు హితంబు; దీనం గడు సిద్ది యగున్‌. 52 


ప్రతిపదార్థం: నీవు= నీవు; అఖిల+అ(స్త, విదుండవు= సమస్తమైన మం|(త్రబాణాలను తెలిసినవాడవు; కావునన్‌= కాబట్టి; 
నిన్ను+ఆజిన్‌+ఓర్వగాన్‌= నిన్ను యుద్దంలో జయించటానికి; ఒరుల్‌= ఇతరులు; ఓపరు= సమర్గులు కారు; దేవతలకున్‌= 
వేల్పులకు; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; హితంబు= మేలు; కావింపు= చేయుము; దీనన్‌= దీనివలన; కడు= మిక్కిలి; 
సిద్ది+ అగున్‌=కోరికలు ఈడేరుతాయి (జన్మసఫలమౌతుంది). 


తాత్సర్యం: 'నీవు సమస్తమైన అస్త్రాలను తెలిసినవాడవు. కాబట్టి ఇతరులు ఎవ్వరూ నిన్ను యుద్దంలో జయించజాలరు; 
నీవు వేల్పులకు, విప్రులకు మేలు చేకూర్చుము, నీకు దీనివలన జన్మసాఫల్యం ఏర్పడుతుంది. 


క. నాకు గురుదక్షిణార్హము । నాకహితార్థంబుగా జనస్తుతబుద్దిం 
జేకొని నా పనిచినపని(। బ్రాకటముగ6 జేయు మహితభంజనశక్తిన్‌. 53 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; గురుదక్షిణ+అర్థము= అధ్యాపకుడికి సమర్పించే బహుమతిగా; నాక, హిత+అర్థంబుగాన్‌= 
స్వర్గానికి మేలు కలుగజేసేటట్టుగా; జనస్తుతబుద్దిన్‌= (ప్రజలచేత (ప్రశంసించబడే బుద్దిని; చేకొని= స్వీకరించి; నా+పనిచిన, 
పనిన్‌= నేను నియోగించిన కార్యాన్ని; అహితభంజనశక్తిన్‌= శత్రువులను నిర్మూలించే సామర్థ్యంతో; ప్రాకటముగన్‌= అందరికి 
తెలిసేటట్టుగా; చేయుము= నెరవేర్చుము. 


తాత్సర్యం: నాదగ్గర నీవు అస్తవిద్య నేర్చుకొన్నావు. కాబట్టి నీవు నాకు సమర్పించవలసిన గురుదక్షిణ ప్రజలు 
ప్రశంసించేటట్లుగా వేల్పులకు మేలు చేయటమే. నేను నియోగించిన కర్తవ్యాన్ని శత్రువులను నిర్మూలించే సామర్థ్యంతో 
లోకవిదితంగా నీవు నెరవేర్సాలి. 


విశేషం: 'గురుదక్షిణ'- ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక విశిష్ట సంప్రదాయం. జిజ్ఞాసువు, యోగ్యుడు అయిన శిష్యుడికి 
విద్య నేర్పటం గురువుకు విధి. విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట గురువుగారి కోరిక ఈడేర్చి “గురుదక్షిణ” చెల్లించటం శిష్యుడి 
విధి. 
తే. జలధికుక్షిలోనుండి వీరులు నివాత । కవచు లను మూండుకోట్ల దానవులు బలిమి€ 

ద్రిదశులకు బాధసేయుచుండుదురు; వారు । నిహతు లగుదురు నీచేత మహితకీర్తి!' 54 


ప్రతిపదార్థం: మహితక్రీర్తి= గొప్పయశస్సుకల ఓ అర్జునా! జలధి, కుక్షిలోన్‌+ఉండి= సముద్రగర్భంలో ఉండి; వీరులు= 
పరాక్రమం కల శూరులు; నివాతకవచులు+అను= నివాతకవచులు అనే పేరు కల; మూండు, కోట్ల, దానవులు= మూడు 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 549 


కోట్ల రక్కసులు; బలిమిన్‌= బలంతో; (త్రిదశులకున్‌= వేల్పులకు; బాధ+చేయుచుండుదురు= కష్టాలను కల్పిస్తూ ఉంటారు; 
వారు= ఆ నివాతకవచులు; నీచేతన్‌= నీమూలాన; నిహతులు+అగుదురు= చావగలరు.” 


తాత్సర్యం: గొప్ప యశస్సు నార్జించిన ఓ అర్జునా! కడలికడుపులో దాగి పరాక్రమవంతులైన వీరులు 'నివాతకవచులు” 
అని పిలువబడే మూడుకోట్ల రాక్షసులు బలగర్వంతో వేల్పులకు బాధలు కల్పిస్తున్నారు. వారు నీచేత యుద్దంలో 
చావగలరు. 


వ. అని తన తొడిగిన దివ్యభూషణంబుల మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి, స్పర్శరూపం బైన యభేద్య 
కవచంబు నిచ్చి, యజగరసన్నిభం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దాన యోజించి, పదివేల 
హంసమయూరవర్ణమాననీయహయంబులం బూనిన రథంబు మాతలిప్రయుక్తం బైన దాని నెక్కం బనిచి 
'నివాతకవచవధార్థం బరుగు' మని నియోగించిన, నింద్రు వీడ్కొని చనుచున్న నాకు దేవత లి ట్లనిరి.55 


ప్రతిపదార్థం: అని= అని పలికి; తన, తొడిగిన= తాను ధరించిన; దివ్యభూషణంబులన్‌= దివ్యాలైన అలంకారాలతో; 
మణికిరీటంబునన్‌= మణులతో పొదగబడిన కిరీటంతో; నన్ను; విభూషితున్‌+చేసి= అలంకరించబడిన వాడినిగా చేసి, 
అలంకరించి; స్పర్శ రూపంబు+ఐన= చేతితో తాకుటచేత మాత్రమే తెలియబడెడు; అభేద్య, కవచంబున్‌= భేదించటానికి 
వీలులేని కవచాన్ని; ఇచ్చి= అనుగ్రహించి; అజగర, సన్నిభంబు+అయిన= కొండచిలువతో సమాన మైన; ఈ+గొనయంబు= 
ఈ అల్లెై త్రాటిని; గాండీవంబునన్‌= గాండీవం (వింటి)లో; తాను+అ= తానే; యోబించి= సజ్యంచేసి= కూర్చి; పది, వేల, 
హంస, మయూర, వర్ల మాననీయ, హయంబులన్‌= పదివేల హంసలయొక్కయు నెమిళ్లయొక్కయు రంగులతో శోభిల్లే 
గుర్రాలతో; పూనిన= కట్టబడిన; రథంబు= తేరు; మాతలి, ప్రయుక్తంబు+ఐన దానిన్‌= మాతలిచేత నడుపబడే దానిని; 
ఎక్కన్‌+పనిచి= అధిరోహించ నియోగించి; నివాతకవచవధ+అర్హంబు= నివాతకవచులను చంపటంకొరకు; అరుగుము+అని= 
వెళ్ళుము అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; ఇం(ద్రున్‌= ఇంద్రుడిని; వీడ్కొని= సెలవు గైకొని; చనుచున్న= వెళ్ళుతున్న; 
నాకున్‌= నాతో; దేవతలు= వేల్పులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: అని పలికి దేవేంద్రుడు తాను ధరించిన భూషణాలను నాకు తొడిగాడు, మరియు మణులతో 
పొదగబడిన కిరీటాన్ని నాకు అలంకరించాడు. చేతితో తాకితేనే తెలియదగిన కవచాన్ని నాకు ఇచ్చాడు. కొండచిలువతో 
సమాన మైన ఈ అల్లెత్రాటిని నా గాండీవానికి తానే సంధించి కూర్చి ఎక్కు పెట్టే విధానం నేర్పించాడు. పదివేల 
హంసల నెమిళ్ల రంగులతో శోభిల్లే గుర్రాలు కలదీ, మాతలి సారథ్యం చేసేదీ అయిన తేరును అధిరోహింపచేశాడు. 
నన్ను నినాతకవచులను సంహరించటానికి వెళ్ళుమని నియోగించాడు. దేవేంద్రుడికడ సెలవుగైకొని, వెళ్ళుతున్న 
సమయంలో వేల్పులు నాతో ఇట్టా పలికారు. 
చ. “ఈ రథ మెక్కి తొల్లి యమరేంద్రుం డనేకసహస్రసంఖ్య దే 

వారుల వృత్రశంబరబలాదుల నుద్దతులన్‌ జయించిె; వీ 

రారివిభేది! నీవును బలాధఢ్యు(డవై వధియింపు ముగ్రమా 

యారతులన్‌ నివాతకవచాసురులన్‌ సమరాంతరంబునన్‌'. 56 


ప్రతిపదార్థం: ఈ రథము+ఎక్కి= ఈ తేరును అధిరోహించి; తొల్లి= పూర్వకాలంలో; అమర+ఇం(ద్రుడు= దేవేం(ద్రుడు; 
అనేక, సహ(స్ర, సంఖ్య= పెక్కువేలసంఖ్యకల; దేవ+అరులన్‌= దేవతల శత్రువులను; వృత్ర, శంబర, బల+ఆదులన్‌= 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


వృత్రుడు, శంబరుడు, బలుడు మున్నగు వారిని; ఉద్దతులన్‌= గర్వించిన వారలను; జయించెన్‌= గెల్బాడు; వీర+అరి, 
విభేది!:= శూరు లైన శత్రువులను జయించు ఓఅర్జునా!; నీవును= నీవు కూడ; బల+ఆఢ్యుండవు+ఐ= బలం కలిగిన వాడవై; 
ఉ(గమాయారతులన్‌= భయంకర మైన మాయలతో వినోదించేవారిని; నివాతకవచ+అసురులన్‌= 'నివాతకవచులు" అనబడే 
రక్కసులను; సమర+అంతరంబునన్‌= యుద్దం జరిగేటప్పుడు; వధియింపుము= సంహరించుము. 


తాత్సర్యం: 'వీరులైన శత్రువులను జయించే ఓ అర్జునా! పూర్వకాలంలో ఈ రథాన్ని అధిరోహించి దేవేంద్రుడు 
పెక్కువేలమంది రాక్షసులను, దేవతల శత్రువులగు వృత్రుడు, శంబరుడు, బలుడు మున్నగువారిని, మిక్కుట మైన 
మదంకలవారిని జయించాడు. నీవుకూడ, బలంకలవాడ వై పెక్కుమాయలతో వినోదించే 'నివాతకవచులు” అనే 
రక్కసులను యుద్దంలో సంహరించుము.' 

వ. అని నాకు దేవదత్తం బను శంఖం బిచ్చిన, నేనును మాతలిసహితంబుగా రథం బెక్కి యతిత్వరితగతి నరిగి.57 
ప్రతిపదార్థం: అని=అని చెప్పి; నాకు; దేవదత్తంబు= (దేవతలచే ఇవ్వబడింది); దేవదత్తం; అను శంఖంబు= అనే శంఖాన్ని; 


ఇచ్చినన్‌= అను[గ్రహించగా; నేనును= నేనుకూడ; మాతలి, సహితంబుగాన్‌= మాతలితోపాటుగా; రథంబు+ఎక్కి= తేరును 
అధిరోహించి; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలివేగంగా; అరిగి= వెళ్ళి. 


తాత్పర్యం: అని చెప్పి దేవతలు నాకు దేవదత్తం” అనే పేరుగల శంఖాన్ని బహూకరించారు. ఆపైన నేను 
మాతలితోపాటు రథంఎక్కి మిక్కిలివేగంగా పయనించి. 


విశేషం: పాండవులలో అర్జునుడికి 'కిరీటి' అనేపేరు ఏర్పడటానికి కారణం ఆతడు దేవేంద్రదత్త మైన దివ్యకిరీటాన్ని 
ధరించటమే. అర్జునుడికి దేవతలు బహూకరించిన శంఖానికి దేవదత్తం” అనే సార్థకనామం ఏర్పడింది. 


అర్జునుండు నివాతకవచు లను రాక్షసుల జయించిన కథ (సం. 3-166-1) 


క. ఫేనవదూర్శిచయంబుల । నానావిధ మీన కూర్మ నక్రంబుల శై 
లానుకృతి నొప్పుచున్న మ । హానీరధి( గంటి నేను నమ్మాతలియున్‌. 58 
ప్రతిపదార్థం: ఫేనవత్‌+ఊర్మి, చయంబుల= నురుగుతో కూడిన కెరటాల సముదాయంతో; నానా, విధ, మీన, కూర్మ, 


నక్రంబులన్‌= పెక్కు రకాలైన చేపలు తాబేళ్ళు మొసళ్ళతో; శైల+అనుకృతిన్‌= కొండలతో పోల్చదగిన; మహానీరధిన్‌= గొప్ప 
సముద్రాన్ని; ఏనున్‌+ఆ+మాతలియున్‌= నేను కూడా ఆ మాతలితో కలిసి; కంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: నేనును ఆ మాతలితోపాటు, ఆ మహాసముద్రాన్ని సందర్శించాను. ఆ సముద్రం నురుగుతో కూడిన 
కెరటాలదొంతరలతో చేపలు తాబేళ్లు మొసళ్లు గలిగి పర్వతాలతో పోల్చదగినట్టు కన్పించింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఆ సముద్రోదరంబున విశాలాట్టాలక ప్రతోళికాలంకృతం బైన పురంబు గని తద్ద్వారంబున శంఖధ్వానంబు 
సేసిన, నది సకలదిజ్మహీధరగుహాకుహరంబులయందు( బ్రతిశబ్దజనకం బైన, దాని విని యలిగి దానవులు 
నానావిధాయుధసన్నద్దు లయి నిజకాయకాళిమతమోభూతభువను లగుచు వచ్చి నారథంబుం బరివేష్టించి.59 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 551 
తిపదార్థం: ఆ+సముద్ర+ఉదరంబునన్‌= ఆ కడలి మధ్యభాగంలో విశాల+అట్టాలక, (ప్రతోళికా+అలంకృతంబు+ఐన= 
ద్దపెద్ద బురుజులతో వీథులతో అలంకరించబడిన దైన; పురంబున్‌= నగరాన్ని; కని= చూచి; తద్‌+ద్వారంబునన్‌= ఆ 
పట్టణం యొక్క వాకిట్లో; శంఖ ధ్వానంబు= శంఖంయొక్క చప్పుడు; చేసినన్‌= సల్పగా; అది= ఆ ధ్వని; సకలదిక్‌+ మహీధర, 
గుహా, కుహరంబుల అందున్‌= అన్ని దిక్కులలో గల కొండలందలి గుహల మధ్యభాగాలయందు; ప్రతిశబ్దజనకంబు+ఐన= 
మారుమోగగా; దానిన్‌= ఆ ధ్వనిని; విని= ఆలకించి; అలిగి= కోపగించి; దానవులు= రక్కసులు; నానా, విధ+ఆయుధన్‌, 
సన్నద్దులు+అయి= పెక్కురకాలైన శస్రాలతో కూడినవారు అయి; నిజ, కాయ, కాళిమ, తమస్‌+భూత, భువనులు+అగుచున్‌= 
తన శరీరాలనలుపుచేత చీకట్లు (క్రమ్మబడిన లోకాలు కలవారు జౌతూ; వచ్చి; నా రథంబున్‌= నాయొక్కతేరును; పరివేష్టించి= 
చుట్టుముట్టి. 


బీ 


తాత్పర్యం: ఆ కడలిలోపల పెద్దపెద్ద బురుజులతో పెద్దపెద్ద వీథులతో అలంకరించబడిన నగరాన్ని చూచి ఆ 
పురముఖద్యారం వద్ద నిలిచి శంఖాన్ని పూరించాను. ఆ శంఖధ్వని సమస్తదిక్కులలోని కొండగుహలలో మారుమోగింది. 
దానిని విని రాక్షసులు కోపించి పెక్కు విధాలైన ఆయుధాలు సమకూర్చుకొనినవారై నా రథాన్ని చుట్టుముట్టారు. 
వారి నల్లని శరీరాలనుండి వెలువడే నలుపుదనంచీకట్లు లోకాన్ని ముసురుకొన్న ట్లనిపించింది. 


క. ఉరుశస్త్రవృష్టి నాపై(। గురిసినం దత్‌క్షణమె యొక్కొకొనిపయి నేనున్‌ 

వరుసం బదేసిబాణము । లరుదుగ నేసితి మహాభయంకరభంగిన్‌. 60 
ప్రతిపదార్థం: ఉరు, శస్త్ర వృష్టి= గొప్ప దైన బాణాలవాన (ఆయుధవర్షం); నాపైన్‌= నాపయిన; కురిసినన్‌= వర్షించగా; 
తద్‌+క్షణము+ఎ= వెనువెంటనే; నేనున్‌= నేను సయితం; ఒక్కొకొనిపయి= ఒక్కొక్కరి మీద; వరుసన్‌= (క్రమంగా; పది+ఏసి, 


బాణములు= పదిచొప్పున అమ్ములు; అరుదుగన్‌= అసాధారణపద్దతిలో; మహా, భయంకర, భంగిన్‌= మిక్కిలి వెరపు కలిగించే 
తీరులో; ఏసితిన్‌= (ప్రయోగించాను. 


తాత్సర్యం: ఆ రాక్షసులు నా మీద గొప్ప ఆయుధాలను వర్షించారు. వెనువెంటనే నేను కూడ, ఒక్కొకరిపై పదేసి 
అమ్ములు భయంకరంగా అసాధారణమైన పద్దతిలో ప్రయోగించాను. 


కు దనుజులు మదీయరథమా । ర్లనిరోధముగా( బ్రచండకాండప్రకరం 

బున గప్పిరి రోదోంతర | మనిమిషులును బుషులు6 జూచి యద్దుతమందన్‌. 61 
ప్రతిపదార్థం: దనుజులు= రాక్షసులు; మదీయ, రథ, మార్గ, నిరోధముగాన్‌= నాయొక్కతేరు పోవుదారిని అడ్డగించేటట్టుగా; 
ప్రచండ, కాండ, (ప్రకరంబునన్‌= తీవా లైన అమ్ములదొంతరలతో; రోదస్‌+అంతరము= భూమిఆకాశాల మధ్యభాగాన్ని; 


అనిమిషులును= దేవతలును; బుషులున్‌= మునులు; చూచి= కాంచి; అద్భుతము+అందన్‌= అచ్చెరువందేటట్టుగా; కప్పిరి= 
మూసివేశారు. 


తాత్పర్యం: రాక్షసులు నా తేరు పోయే దారికి అడ్డంగా, భూమికీ ఆకసానికీ ఉన్న మధ్య ప్రదేశాన్ని తీవ్రమైన 
అమ్ములదొంతరలతో కప్పివేసి, దేవతలును మునులును అచ్చెరువందేటట్టుగా చేశారు. 


క. కడుభయమున మాతలి చే । డ్పడి రథచోదనమునం దపాటవు( డైనన్‌ 
వడి నేన రథము గడుపుచు€ ।; దదయక యేసితి. గడంగి దానవులపయిన్‌. 62 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కడు, భయమునన్‌= మిక్కిలి వెరపుతో; మాతలి= దేవేంద్రుడి రథసారథి; చేడ్చడి= మూర్చిల్లి; బాధపడి, 
చలించి; రథచోదనమునందు= తేరు నడపటంలో; అపాటవు(డు+ఐనన్‌= సామర్థ్యం లేనివాడుకాగా; వడిన్‌= శీఘ్రంగా; 
ఏను+అ= నేనే; రథము+కడపుచున్‌= తేరును నడుపుతూ; తడయక= ఆలస్యం లేకుండగా; కడంగి= పూని; దానవులపయిన్‌= 
రక్కసులమీద; ఏసితిన్‌= అమ్ములను ప్రయోగించాను. 


తాత్సర్యం: మిక్కుట మైన భీతిచేత దేవేంద్రుడి రథసారథి అయిన మాతలి అప్పుడు రథం నడిపే సామర్ధ్యాన్ని 
కోలుపోయి స్పృహ తప్పిపడిపోయాడు. ఇక, నేనే తేరును శీఘ్రంగా నడపుకొంటూ ఆలస్యం చేయకుండా రక్కసులమీద 
అమ్ములు (ప్రయోగించాను. 


వ. మాతలి నన్నుం జూచి సంతసిల్లె నంత. 63 


ప్రతిపదార్థం: మాతలి= దేవేంద్రుడి రథసారథి; నన్నున్‌+చూచి= నాసామర్భ్యాన్ని చూచి; సంతసిల్లెన్‌= సంతోషించాడు; 
అంతన్‌= అంతట. 


తాత్పర్యం: నా సామర్థ్యాన్ని కాంచి, మాతలి మిక్కిలి సంతోషించాడు. అంతట. 


చ. అతుల రణాంతరంబున నిరంతర మ త్పటు బాణ దారితో 
చ్రిత దనుజాంగ నిర్గళ దసృర్దల ధారలు సూడ నొప్పె నా 
ళ్‌ గ 
తత గిరి శృంగ సంగ దళిత ప్రచల జల వాహ జాల సం 


తత గళ దంబుధారల విధంబున నంబర మెల్ల గప్పుచున్‌. 64 


ప్రతిపదార్థం: అతుల, రణ+అంతరంబునన్‌= సాటిలేని యుద్దమధ్యంలో; నిరంతర, మత్‌, పటు, బాణ, దారిత+ఉత్‌+శ్రిత, 
దనుజ+అంగ, నిర్గళత్‌+అస్ఫక్‌+జల, ధారలు= ఎడతెగకుండ (ప్రవర్తిల్లే నా తీవ్రమైన అమ్ములచేత ముక్కలుచేయబడిన, 
చీల్చబడి, పైకెగరగొట్టబడిన రాక్షసులదేహాలనుండి (స్రవించెడి నెత్తుటి నీటిజాలులు; ఆతత, గిరి, శృంగ, సంగ, దళిత, 
(ప్రచలత్‌+జలవాహ, జాల, సంతత, గళత్‌+అంబు, ధారల విధంబునన్‌= విరివి అయిన కొండకొనలను తగులుకొని 
కత్తిరించబడి మిక్కిలి చలిస్తూ ఉండే మబ్బుల సముదాయంనుండి ఎడతెగకుండ జారెడు నీటిజాలుల రీతిగా; 
అంబరము+ఎల్లన్‌+కప్పుచున్‌= ఆకసాన్ని అంతటిని ఆవరించి; చూడన్‌+ఒప్పెన్‌= చూడటానికి సొగసుగా ఉండింది. 


తాత్సర్యం: అది సాటిలేనియుద్దం. నా తీవ్రమైన అమ్ములచేత ఖండించబడి పైకెగసిన రాక్షసులదేహాలనుండి కారిన 
నెత్తురులనే నీటిధారలు, విరివిఅయిన కొండకొనలకు తగిలి ముక్క లై చెల్లాచెదరైన మేఘాల సముదాయంనుండి 
ఎడతెగక (స్రవించే నీటిధారలవలె ఆకసాన్ని అంతటిని ఆవరించి చూడ ఇంపుగా ఉండింది. 


విశేషం: అలం: ఉపమ 
వ. అంత నయ్యసురులు మాయాయుద్ధంబు సేయ సమకట్టి నామీ(ద వర్నాస్త్రంబు లేసిన. 65 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; ఆ+అసురులు= ఆ రాక్షసులు; మాయా, యుద్దంబు= లేనిది ఉన్నట్టు (భ్రమింపజేసే 
నైపుణ్యంతో కూడిన పోరాటం; చేయన్‌+సమకట్టి= చేయటానికి పూని; నామీ(దన్‌= నాపయి; వర్షఅ(స్తంబులు= వాన కురిసే 
మం(త్రబాణాలు; ఏసినన్‌= (ప్రయోగించగా. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 553 


తాత్పర్యం: అంతట, ఆ రాక్షసులు నాతో మాయాయుద్దానికి పూనుకొని, నామీద వర్షం కురిసే మంత్రబాణాలను 
(ప్రయోగించారు. 


విశేషం: కొన్ని ప్రతుల్లో, 'వరుణా(స్రంబు లేసిని- అనే పాఠాంతరం ఉంది. 
కి! 


క. బలరిపుండు నాకు నిచ్చిన । యలఘునిశాతముఖశోషణాస్తంబున ని 
ర్లకదవిరళజలధారా । వలి నెల్లను దత్‌క్షణంబు వట్ట(గం జేసెన్‌. 66 


ప్రతిపదార్థం: బలరిపుండు= బలుడు అనే రాక్షసుడికి శత్రు వైన దేవేంద్రుడు; నాకున్‌= నాకు; ఇచ్చిన= బహూకరించిన; 
అలఘు, నిశాత, ముఖ, శోషణ+అ(స్తంబునన్‌= గొపు దైన, వాడి అయిన, కొన గలిగి, ఎండింపజేసెడి మం(త్రబాణం; 
నిర్గళత్‌+అవిరళ, జల, ధారా+ఆవలిన్‌+ఎల్లను= ఎడతెగకుండా కారెడి నీటివెల్లువ నంతటిని; తద్‌+క్షణంబు+అ= ఆ(త్రుటిలోనే; 
వట్టంగన్‌+చేసెన్‌= ఎండిపోయేటట్టు చేసింది. 


తాత్సర్యం: నేనుకూడ, దేవేంద్రుడు నాకు బహూకరించిన శోషణాస్రాన్ని ప్రయోగించాను. అది ఎడతెగకుండ 
కురుస్తున్న వాననీటివెల్లువను తత్‌క్షణమే ఇంకి ఎండిపోయేటట్లు చేసింది. 


సీ. అద్దానవులు దారుణాశ్మవర్షంబులు( । గురిసిన నవి నన్ను దెరల( గప్పె; 
నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్‌ । నుటుము గావించితి; నుఅిక వెండి 
యసురులు నామీద ననలాస్తజాలంబు । లేసిన గాడ్పుతో మోసి యగ్ని 
ఆ 
కణములు నాపయిం గవిసిన నేనును । సలిలాస్త్రముల వాని బల మడంచి 


ఆ. యున్న( దిమిరబాణ ముగ్రంబుగా వార । లేసి; రంత దిక్కు లెల్ల గప్పె; 
నంధకారమగ్ను( డై చలియించి మా । తలి ప్రతోద మెడలి ధరణి బడియె. 67 


ప్రతిపదార్థం: ఆ+దానవులు= ఆ రాక్షసులు; దారుణ+అశ్మ, వర్షంబులున్‌= భయంకర మైన రాళ్ళవానలు; కురిసినన్‌= 
వర్షించగా; అవి= ఆ రాళ్లవానలు; నన్నున్‌+తెరలన్‌+కప్పెన్‌= నన్ను కన్పించకుండ మూసినవి; ఏనును= నేను; కులిశ+ 
అ(స్తము+ఏసి= వ(జ్రాస్తాన్ని ప్రయోగించి; పాషాణముల్‌= రాళ్లు; నుఖుము+కావించితిన్‌= పొడిపొడి చేశాను; ఉజక= 
లెక్కసేయక; వెండి= తిరిగి; అసురులు= రాక్షసులు; నామీంద= నాపై; అనల+అ/స్త, జాలంబులు= అగ్ని మయములగు 
మం(త్రబాణాల సముదాయాలు; ఏసినన్‌= ప్రయోగించగా; గాడ్పుతో, మోసి= గాలితో నినదించి; అగ్ని, కణములు= నిప్పురవ్వలు; 
నా పయిన్‌+కవిసినన్‌= నా మీద వచ్చిపడగా; ఏనును= నేనుకూడ; సలిల+అ(స్రములన్‌= నీరు కురిసే మంత్రబాణాలచేత; 
వాని= ఆ అన్నిబాణాలయొక్క; బలము+అడంచి= శక్తిని నాశనం చేసి; ఉన్నన్‌= ఉండగా; తిమిరబాణము= చీకట్లు కల్పించే 
అస్త్రం; ఉ(గ్రంబుగాన్‌= భయంకరంగా; వారలు= ఆ రాక్షసులు; ఏసిరి= (ప్రయోగించారు; అంత= అంతట; దిక్కులు+ 
ఎల్లన్‌+కప్పెన్‌= చీకట్టు దిశలన్నిటినీ ఆవరించాయి; అంధకార, మగ్నుండు+ఐ= చీకటిలో మునిగిపోయి; చలియించి= కంపించి; 
మాతలి= దేవేంద్రుడి సారథి; ప్రతోదము+ఎడలి= చేతిలోని కొరడా వదలిపెట్టి; ధరణిన్‌= భూమిపై; పడియెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: ఆ రాక్షసులు భయంకర మైన రాళ్ళవానలు కురిపించి నన్ను కప్పివేశారు. నేనుకూడ వ[జ్రా(స్రాన్ని 
ప్రయోగించి ఆ రాళ్లు నుగ్గునుగ్గు అయ్యేటట్టు చేశాను. ఆ రాక్షసులు నా మీద అగ్నేయాస్రాన్ని ప్రయోగించగా 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


వారుణాస్త్రంతో దానిని వమ్ముచేశాను. ఆపైన దానవులు చీకట్లు క్రమ్మే అస్త్రాన్ని ప్రయోగించారు. దానివల్ల చీకట్లు 
రూ ౧ ౧ ౧ 
దిగిగంతరాలలో (క్రమ్ముకొన్నవి. ఆ చీకట్లలో మాతలి కంపించి, తన చేతిలోని కొరడాను జారవిడిచి భూమిపై 
పడిపోయాడు. 
క. తురగములు పటివ నేరక | వరరథవహనంబునందు వంధ్యము లయ్యెన్‌; 
సురసారథి నను గానక । “హరినందన! యెందు. బోయి” తనె గడు భీతిన్‌. 68 
ప్రతిపదార్థం: తురగములు= గుర్రాలు; పజవనేరక= పరుగెత్తలేక; వర, రథ, వహనంబునందు= గొప్పరథాన్ని మోయటంలో; 
వంధ్యములు+అయ్యెన్‌= అసమర్జాలు అయినవి; సుర సారథి= దేవతలసారథి మాతలి; ననున్‌= నన్ను; కానక= చూడలేక; 


హరినందన!= దేవేంద్రుడి పుత్రుడ వైన ఓఅర్జునా!; ఎందున్‌+పోయితి= ఎచటికి వెళ్ళినా వయా అని; కడు, భీతిన్‌= గొప్ప 
భయంతో; అనెన్‌= అని అన్నాడు. 


తాత్సర్యం: గుర్రాలు పరుగిడలేక పోయాయి. ఆ గొప్పరథాన్ని ఈడ్వలేకపోయాయి; దేవతలసారథి అయిన 
మాతలి, 'దేవేంద్రుడి, పుత్రుడ వైన ఓ అర్జునా! నీవు ఎక్కడ ఉంటివయా?' అని భయంతో అరచాడు. 


క. “అమృతనిమిత్తంబున ము । న్నమరాసురయుద్ద మయ్యె; నది యింతభయ 
భ్రమజనకము గా; దిది యు । గ్రము దనుజు లవార్యవీర్యగర్వితు లగుటన్‌. 69 


ప్రతిపదార్థం: అమృత, నిమిత్తంబునన్‌= అమృతం కారణంగా; మున్ను= తొల్లి; అమర+అసుర, యుద్దము+అయ్యెన్‌= 
వేల్పులకు రక్కసులకు పోరాటం జరిగింది; అది= ఆ యుద్దం; ఇంత= ఇంతటి; భయ, (భ్రమ, జనకము= భయాన్ని 
ఆందోళనను కలిగించేది; కాదు= కాలేదు; ఇది= ఇప్పుడు జరుగుతున్న పోరాటం; దనుజులు= రాక్షసులు; న+వార్య, వీర్య, 
గర్వితులు+అగుటన్‌= వారించటానికి వీలులేని పరాక్రమం కలిగిన వారు కావటంచేత; ఉగ్రము= భయంకర మైనది. 


తాత్పర్యం: “తొల్లి రాక్షసులకూ దేవతలకూ అమృతంకొరకు గొప్పయుద్దం జరిగింది కాని, అది ఇప్పుటి యుద్దమంతటి 
భయంకర మైనది కాదు. ఇప్పటి ఈ పోరాటంలో రాక్షసులు వారించటానికి వీలులేని పరా(క్రమం కలవారైనందున 
ఈ యుద్దం మిక్కిలి భయంకరమైనది. 
తే.  బ్రహ్మచేత నిర్మింపంగంబడిన భువన । సంప్లవం బిది' నావుడు 'సంగరమున 

సంచలింపక నాభుజశక్తి. జూచు । చుండు” మనవుడు మాతలి చోద్య మందె. 70 
ప్రతిపదార్థం: బ్రహ్మచేతన్‌= సృష్టికర్తచేత; నిర్మింపంగన్‌+పడిన= ఏర్పాటుచేయబడిన; భువన, సంప్లవంబు+ఇది= ప్రపంచ 
విధ్వంసం ఇది; నావుడున్‌= అని చెప్పగా; సంగరమునన్‌= యుద్దంలో; సంచలింపక= కంపించక; నా భుజశక్తిన్‌= నా 
పరాక్రమం; చూచుచుండుము= చూస్తూ ఉండుము; అనవుడున్‌= అని చెప్పగా; మాతలి= దేవేంద్రుడి సారథి; చోద్యము+అందెన్‌= 
ఆశ్చర్యం చెందాడు. 


తాత్సర్యం: ఇది (బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రపంచ ప్రళయం'- అని చెప్పగా, 'ఈయుద్దంలో నీవు నా 
పరా(క్రమాన్ని చూచెదవుగాకి అని అన్నాను. అనగా దేవేంద్రుడి సారథి అయిన మాతలి ఆశ్చర్యపడ్డాడు. 


ఉ. వాసరనాయకుం దలంచి వజ్రివరంబున సూర్యబాణ మే 
నేసితి నింద్రు( దొట్టి సుర లెంతయు సంతస మందంగా జగ 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 555 


త్తాసి తమిస్రరాశి నిహతంబుగ దిక్కులు ద్రెళ్ళణగా మహో 
రో ల్యూ 
గ్రాసురు లాహవంబున భయంపడ మాతలి మెచ్చి యార్వంగన్‌. 71 


ప్రతిపదార్థం: ఏను= నేను; వాసర, నాయకున్‌+తలంచి= దిననాయకు డైన సూర్యుడిని స్మరించి; వజ్రి+వరంబునన్‌= 
దేవేంద్రుడి అనుగ్రహం చొప్పున; సూర్యబాణము= సూర్యాస్తాన్ని; ఏసితిన్‌= ప్రయోగించాను; ఇంద్రున్‌+తొట్టి= ఇంద్రుడు 
మొదలుగా కల; సురలు= వేల్పులు; ఎంతయు, సంతసము+అందంగా= మిక్కిలి సంతోషించగా; జగత్‌+త్రాసి, తమి(స్ర, 
రాశి= (ప్రపంచానికి భయం కల్పించే చీకటిప్రోవు; నిహతంబుగన్‌= అంతరించగా; దిక్కులు+తెళ్ళ(గా= దిక్కులు తేటపడగా; 
మహా+ఉ(గ్ర+అసురులు= మిక్కిలి భయంకరులు అయిన రక్కసులు; ఆహవంబునన్‌= యుద్దంలో; భయంపడ= భీతి 
చెందగా; మాతలి= దేవేంద్రుడిసారథి; మెచ్చి= అభినందించి; ఆర్వంగన్‌= పెనుకేక వేయగా. 


తాత్పర్యం: సూర్యుడిని స్మరించి, దేవేంద్రుడి అనుగ్రహంతో నాకు లభించిన సూర్యాస్రాన్ని ప్రయోగించాను. 
దేవేంద్రుడు మున్నగు దేవతలు అందరు సంతసించారు, ప్రపంచానికి భయం కలిగించే చీకట్టు పటాపంచలైనవి. 
దిక్కులు తేటతెల్లమై కన్సించినవి. మిక్కిలి భయంకరులైన రాక్షసులు యుద్దంలో భీతిల్దారు. దేవేంద్రుడి రథసారథి 
మాతలి నన్ను అభినందిస్తూ ఆనందంతో పెద్దకేక వేశాడు. 


క గాండీవముక్తదారుణ । కాండవిఖండీకృతాపఘను లై దనుజుల్‌ 
భండనముఖమునం జేడ్వడి । గొండలు వడినట్టు వడిరి కుతలం బద్రువన్‌. 72 


ప్రతిపదార్థం: గాండీవ, ముక్త, దారుణ, కాండ, విఖండీకృత+అపఘనులు+ఐ= గాండీవం (వింటి) నుండి విడివడిన 
భయంకర మైన బాణాలచేత ఖండించబడిన శరీరములు కలవారై; దనుజుల్‌= రాక్షసులు; భండనముఖమునన్‌= యుద్దం 
యొక్క ముంగల; చేడ్పడి= దెబ్బతిని; కొండలు+పడినట్టు= పర్వతాలు కూలినట్టు; కు తలంబు= భూభాగం; అద్రువన్‌= 
అదరగా; పడిరి= కూలారు. 


తాత్సర్యం: నా గాండీవంనుండి వెలువడిన భయంకరమైన బాణాలచేత ఖండించబడిన శరీరములు కలవారై, 
రాక్షసులు యుద్దంలో కొండలు కూలినట్టు, భూభాగం కంపించగా కూలిపోయారు. 


విశేషం: అ(ద్రువన్‌=[1U ఇచట. (ద్రు అను సంయుక్తాక్షరానికి ముందున్న 'అ' గురువు కాదు. దీనికి ఛందస్సులో శిథిలద్విత్వం' 
అని పేరు. చదివేటప్పుడు కుతలం.... బద్రువన్‌ అని 'బి తేల్చి పలుకవలెను. 


వ. ఇట్లు నివాతకవచులు మదీయదివ్యాస్తనిహతులై మహీతలంబునం బడిన; నట యసురకాంతలయాక్రందన 


ధ్వను లాకసం బద్రువ నొక్కటం బురంబున నెగసె; నంత నద్దానవపురంబు. బురందరుపురంబుకంటె 
నతిసుందరం బైన దానిం జూచి మాతలి కి ట్లంటి. 73 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; నివాతకవచులు= నివాతకవచులు అనే రక్కసులు; మదీయ, దివ్య+అస్త నిహతులు+ఐ= 
నాయొక్క దివ్యమైన మం(త్రబాణాలచేత మరణించిన వారై; మహీతలంబునన్‌+పడినన్‌= భూమిపైభాగాన కూలిపడగా; అట= 
అచట; అసురకాంతల= రాక్షసుల(స్తీల; ఆ(క్రందన ధ్వనులు= బిగ్గరగా ఏడ్చే శబ్దాలు; ఆకసంబు+అద్రువన్‌= ఆకాశం 
దద్దరిల్లగా; ఒక్కటన్‌= ఒకేసారిగా; పురంబునన్‌= పట్టణంలో; ఎగసెన్‌= వ్యాపించాయి; అంతన్‌= అటు పిమ్మట; ఆ+దానవ, 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


పురంబున్‌= ఆ రాక్షసుల పట్టణాన్ని; పురందరు పురంబుకంటెన్‌= దేవేం(ద్రుడినగర మైన అమరావతికంటె; అతి, 
సుందరంబు+ఐనదానిన్‌= మిక్కిలిసొగసైనదానిని; చూచి=కని; మాతలికి= దేవేంద్రుడి సారధికి; ఇట్టు-+అంటిన్‌= ఈవిధంగా 
అన్నాను. 


తాత్సర్యం: ఈ విధంగా నివాతకవచులు దివ్యాలైన నా మం(త్రబాణాలచేత మరణించి భూమిపైభాగాన కూలిపడ్డారు. 
«5 ( « =, « 

అచట రాక్షస(స్రీలఏడుపులు పెనుబొబ్బలు ఆకసాన్ని దద్దరిల్ల చేశాయి. అంతట, దేవేంద్రుడిముఖ్యపట్టణమైన 

అమరావతికంటె ఎంతయో అందంగా ఉన్న ఆ రాక్షసులపట్టణాన్ని చూచి నేను మాతలితో ఇట్టా అన్నాను. 


క 'నిరుపమరత్ననిరంతర । వరగృహముల నొప్పి సుఖనివాసం బగు ని 
ప్పురి నుండ నొల్ల కొండొక । పురి నుండగ నేల వలసె( బురుహూతునకున్‌.' 74 


ప్రతిపదార్థం: నిరుపమ, రత్న, నిరంతర, వర, గృహములన్‌= సాటిలేని మణులతో ఎడతెగకుండ కట్టబడిన గొప్పఇండ్లతో; 
ఒప్పి= శోభిల్లి; సుఖ, నివాసంబు+అగు= నివసించడానికి సుఖంగా ఉండే; -ఈ+పురిన్‌= ఈపట్టణంలో; ఉండన్‌+ఒల్లక= 
నివసించటానికి ఇష్టపడక; పురుహూతునకున్‌= ఇంద్రుడికి; ఒండు+ఒక+పురిన్‌= మరొక పట్టణంలో; ఉండంగన్‌+ఏల, వలసెన్‌= 
ఎందుకు నివసించవలసివచ్చింది. 


తాత్సర్యం: సాటిలేని రత్నాలతో దట్టంగా పొదుగబడిన ఇండ్లతో శోభిల్లే ఈ నగరంలో సుఖనివాసం చేయక వేరొక 
పట్టణాన ఇంద్రు డేల నివసించవలసి వచ్చింది?” 


వ. _ అనిన మాతలి యి ట్లనియె. 75 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; మాతలి= ఇంద్రుడిసారథి; ఇట్లు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని నేను ప్రశ్నించగా మాతలి ఈవిధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. 

సీ. “అసురులవలన భయం బైన యపుడు వే । ల్పులకు సేమంబుగా బలవిరోధి 
యీప్రోలు జలధిలో నిమ్ముగ నిర్మించె; । దనుజులు పదపడి వనజగర్గు 
వలన. దపోవీర్యవంతు లై యిందుండ, నమరులచేత( గయ్యమున నజితు 
లై యుండ బడసిన, నమరేంద్రు( డెటి(గి త । ద్విజయార్థముగ( బంచె విజయ! నిన్ను; 


ఆ. నమరులకు నసాధ్యు లైనట్టి వీరల । నీవ యోర్హి' తనుచు నెమ్మితోడ 
నన్ను సంస్తుతించి నరనాథ! మాతలి | గడ(గి యపుడు రథము. గ్రమ్మటించె. 76 


ప్రతిపదార్థం: విజయ!= ఓఅర్షునా!; అసురులవలనన్‌= రాక్షసులవలన; భయంబు+ఐన+అపుడు= వెజపు కలిగినప్పుడు; 

వేల్పులకు= దేవతలకు; సేమంబుగా= క్షేమంగా; బలవిరోధి= దేవేంద్రుడు; ఈ+(ప్రోలు= ఈ నగరాన్ని; జలధిలోన్‌= 

సముద్రంలో; ఇమ్ముగన్‌= సంప్రీతితో; నిర్మించెన్‌= కట్టించాడు; దనుజులు= రాక్షసులు; పదపడి= పిమ్మట; వనజ, గర్భువలనన్‌= 
స్‌ oa 

(బ్రహ్మదేవుడివలన; తపస్‌+వీర్యవంతులు+ఐ= తపస్సు అనే బలం కలవారై; ఇందు+ఉండన్‌= ఇందు ఉండుటకొరకై; 

అమరులచేతన్‌= వేల్పులచేత; కయ్యమునన్‌= యద్దంలో; అజితులు+ఐ+ఉండన్‌= ఓడిపోకుండ ఉండటానికై; పడసినన్‌= 

వరాన్ని సంపాదించగా; అమరేంద్రుండు= దేవేంద్రుడు; ఎజిగి= తెలిసికొని; తద్‌+విజయ+అర్థముగన్‌= వారిని జయించటంకొరకై; 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 557 


నిన్ను; పంచెన్‌= నియోగించాడు; అమరులకున్‌= వేల్పులకు; న+సాధ్యులు+ఐనట్టి= జయించటానికి అలవికానట్టి; వీరలన్‌= 
ఈ నివాతకవచులను; ఈవు+అ= నీవే; ఓర్భితి= జయించావు; అనుచున్‌= అని చెప్పుతూ; నెమ్మితోడన్‌= ప్రీతితో; నన్నున్‌; 
సంస్తుతించి= పొగడి; నరనాథ!= రాజైన ఓ ధర్మరాజా! మాతలి= దేవేంద్రుడిసారథి; కడంగి= పూని; అపుడు= అప్పుడు; 
రథమున్‌= తేరును; (క్రమ్మటించెన్‌= మరల్చాడు. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! రాక్షసులవలన భీతి ఏర్పడిన సమయంలో, దేవతలయోగక్షేమాలను కాపాడగోరి దేవేంద్రుడు 
ఈ పట్టణాన్ని సముద్రంలో నిర్మించాడు. తరువాత రాక్షసులు తపస్సుచేసి తాము తపోబల సంపన్నులై ఈపట్టణంలో 
ఉండటానికీ, దేవతలచేత యుద్దంలో జయించబడక ఉండటానికీ బ్రహ్మదేవుడి వలన వరం పొంది, ఈ పురాన్ని 
ఆ(క్రమించారు. వారిని జయించటానికే దేవేంద్రుడు నిన్ను నియోగించాడు. దేవతలకు జయింప శక్యంగాని 
వీరులను నివాతకవచులను నీవు గెల్పావు- అని (ప్రశంసించి, మాతలి రథాన్ని మరలించాడు” అని అర్జునుడు 
ధర్మరాజుతో చెప్పాడు. 


వ. ఇట్లు నివాతకవచులం జంపి క్రమ్మటి వచ్చునెడ నాముందట నొక్క తపోవనంబును నతివిచిత్రం బైన 
పురంబునుం గని “యిది యెవ్వరిపురం? బని యడిగిన నాకు మాతలి యి ట్లనియె. 77 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నివాతకవచులన్‌= నివాతకవచులు అనబడే రక్కసులను; చంపి= సంహరించి; 
క్రమ్మణివచ్చు+ఎడ= తిరిగి వచ్చేటపుడు; నా, ముందటన్‌= నాయెదుట; ఒక్కతపస్‌+వనంబునన్‌= తపస్సు చేయటానికి 
అనువైన ఒక అరణ్యమున్నూ; అతి విచిత్రంబు+ఐన= మిక్కిలి వింతైన; పురంబునున్‌+కని= ఒక పట్టణాన్నీ, చూచి; ఇది= 
ఈ పట్టణం; ఎవ్వరిపురంబు= ఎవరినగరం; అని= అంటూ, అడిగినన్‌= (ప్రశ్నించగా; నాకున్‌= నాతో; మాతలి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నివాతకవచులను సంహరించి తిరిగి వస్తున్నపుడు నాయెదుట ఒక తపోవనమున్నూ, 
మిక్కిలి అచ్చెరువు కలిగించే ఒక నగరమున్నూ కన్పించాయి. “ఇది ఎవ్వరిపురం?” అని నేను ప్రశ్నించగా, మాతలి 
ఇట్లా సమాధానం చెప్పాడు. 
క. 'వినవె పులోమయు.. గాలక | యును ననగా నిరువు రసురయువతులు గమలా 

సను నారాధించిరి తప । మున దివ్యసహస్రవర్షములు గడునిష్టన్‌. 78 


ప్రతిపదార్థం: వినవె= ఆలకించలేదా, (శ్రద్దగా వినుము అనిన్నీ, ఇంతకుముందు వినలేదా అనిన్నీ భావం); పులోమయున్‌= 
పులోమ (అనేస్త్రీ; కాలకయునున్‌= కాలక (అనేస్త్రీ; అనంగాన్‌= అనే పేరు కల; ఇరువురు+అసుర, యువతులు= ఇద్దరు 
రాక్షస వనితలు; తపమునన్‌= తపస్సుచేసి; దివ్య, సహస్ర, వర్షములు= దేవమానం (ప్రకారం వేయిఏండ్డు; కడు+నిస్టన్‌= 
మిక్కుటమైన దీక్షతో; కమల+ఆసనున్‌= (బ్రహ్మదేవుడిని (కమలం ఆసనంగా కలవాడిని); ఆరాధించిరి= అర్చించారు. 


తాత్సర్యం: 'పులోమ, కాలక అనబడే ఇద్దరు రాక్షస యువతులు దేవమానం (ప్రకారం వేయి సంవత్సరాలు మిక్కిలి 
నిష్టతో తీవ్రమైన తపస్సు చేసి (బ్రహ్మదేవుడిని ఆరాధించారు. ఆ విషయం నీవు వినలేదా? 


క కనకమయ మైన యీప్రో । లున6 దమసుతు లాహవంబులో నమరులచే 
తను వధ్యులు గాకుండను | వనజజుచే బడసి రసురవనితలు వరముల్‌. 79 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అసురవనితలు= రాక్షస (స్త్రీలు; కనక, మయము+ఐన= బంగారంతో కూడిన; ఈ ప్రోలునన్‌= ఈ పట్టణంలో; 
తమ, సుతులు= తమ కొడుకులు; ఆహవంబులోన్‌= యుద్దంలో; అమరులచేతను= దేవతలచేత; వధ్యులు+కాకుండను= 
చంపబడేవారు కాకుండగా; వనజజుచేన్‌= (బ్రహ్మదేవుడిచేత (పద్మంలో పుట్టినవాడిచేత); వరముల్‌+పడసిరి= వరాలను 
పొందారు. 


తాత్సర్యం: బంగారంతో నిర్మించబడిన ఈ నగరంలో నివసించే తమకొడుకులు యుద్దంలో దేవతలచేతిలో 
మరణించకుండేటట్టుగా రాక్షసవనితలు (బ్రహ్మదేవుడిచేత వరాలను పొందారు. 


వ. ఇది హిరణ్యపురం; బిందు€ బౌలోమకాలకేయు లను నసురు లరువది వేలుండుదురు వా రమరులచేత 
నవధ్యు' లనిన 'నట్లేని దానిపయిం బోదము; రథంబు వటిపు' మని యేను మాతలిం బంచిన. 80 


ప్రతిపదార్థం: ఇది= (ఈనగరం)ఇది; హిరణ్యపురంబు= హిరణ్యపురం (పసిడి(ప్రోలు); ఇందున్‌= ఈ పురంలో; పౌలోమ, 
కాలకేయులు+అను= పులోమకొడుకులు, కాలకకొడుకులు, అనబడే; అసురులు= రక్కసులు; అరువది, వేలు+ఉండుదురు= 
అరువదివేలమంది ఉంటారు; వారు= ఆ పౌలోములు కాలకేయులు; అమరులచేతన్‌= దేవతలచేత; అవధ్యులు= చావులేనివారు; 
అనినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= అట్టా అయితే; దానిపయిన్‌+పోదము= ఆనగరంమీద దండెత్తివెళ్ళుదాము; 
రథంబు+పజఅపుము= తేరు నడుపుము; అని= అని చెప్పి; ఏను= నేను; మాతలిన్‌= మాతలిని; పంచినన్‌= నియోగించగా. 


తాత్సర్యం: ఇది హిరణ్యపురం; ఈ నగరంలో పులోమకొడుకులు, కాలకకొడుకులు పౌలోములు, కాలకేయులు 
అనబడే రక్కసులు అరువదివేలమంది ఉన్నారు. వీరు దేవతలచేత చావులేనివారు'- అని మాతలి చెప్పాడు. అంతట 
నేను 'అట్టయితే ఆ నగరంమీద దండయాత్రకు రథాన్ని పోనిమ్ము" అని, మాతలిని ఆదేశించాను. 


చ. అతండును సప్తమారుతరయంబున దివ్యరథంబు( దత్సురా 
హితపురి భూరి వప్రముపయిం బటిపెన్‌ సురవైరు లంత ను 
ద్ధతు లయి ప్రోలు వెల్వడి రథంబులు షష్టిసహస్రకంబుతో 
శతమఖబుద్ది( జేసి కడు సై(పక తాతకిరి నన్ను నల్కతోన్‌. 81 


ప్రతిపదార్థం: అత(డును= ఆ మాతలియు; సప్త, మారుత, రయంబునన్‌= ఏడువాయువులవేగంతో; దివ్య రథంబున్‌= 
దేవతాసంబంధమైన రథాన్ని; తద్‌+సుర+అహిత పురి= ఆ దేవతల శత్రువుల నగరంయొక్క; వ(ప్రము పయిన్‌= (ప్రాకారశిఖరం పై; 
పజపెన్‌= పోనిచ్చాడు; సుర వైరులు= రాక్షసులు; అంతన్‌= అంతట; ఉద్దతులు+అయి= విజృంభించినవారు అయి; (ప్రోలు 
వెల్వడి= నగరంనుండి బయటకు వచ్చి; రథంబులు, షష్టి సహస్రకంబుతోన్‌= అరువదివేలతేరులతోన్‌; నన్ను; శతమఖ, 
బుద్దిన్‌+చేసి= దేవేంద్రుడు అని తలపోసి; కడు, సైపక= మిక్కిలి ఓర్వక; అల్కతోన్‌= కోపంతో; తాశిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: ఆ మాతలి ఏడువాయువుల వేగంతో దేవతారథాన్ని, ఆ దేవతల శత్రువుల నగరంలోని కోటకొమ్మలపైకి 
నడిపించాడు. అంతట అందలి రాక్షసులు విజృంభించి, నగరంనుండి బయటికి వచ్చి, నన్ను దేవేంద్రుడు అని 
భావించి, ఆగ్రహించి, అరువదివేల తేరులతో చుట్టుముట్టారు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 559 


వ. ఏనును వారల యటువదివేలరథంబులకు గతినిరోధంబుగా వితతవృక్షవికటశిలాప్రభవంబు లయిన 
దివ్యబాణంబు లేసిన, నసురులు మాయాయుద్దనిబద్దబుద్దులై తమపురంబుతోడన దివంబున కెగసి 
మదీయమార్లణార్గళనిరుద్దమార్లు లై నేలంబడిన, వీరల నొండువిధంబున నోర్వరా దని తలంచి. 82 


ప్రతిపదార్థం: ఏనును= నేనును; వారల+అరువది వేల రథంబులకు= ఆ రాక్షసులయొక్క అరువది వేల తేరులకు; గతి, 
నిరోధంబుగా= దారికి అడ్డుగా; వితత, వృక్ష వికట, శిలా, ప్రభవంబులు+అయిన= విస్తరించబడిన చెట్లను, వికృతా లైన 
రాళ్లను పుట్టించేవి అయిన; దివ్య, బాణంబులు+ఏసినన్‌= అతిలోకా లైన అమ్ములు ప్రయోగించగా; అసురులు= రక్కసులు; 
మాయా, యుద్ద, నిబద్ద, బుద్దులు+ఐ= మాయాయుద్దాన్ని కొనసాగించటంలో లగ్నమైన మనస్సులు కలవారై; తమ 
పురంబుతోడన= తమ నగరంతోపాటు; దివంబునకున్‌= ఆకసానికి; ఎగసి= ఎగిరి; మదీయ, మార్గణ+అర్గళ, నిరుద్ద, 
మార్లులు+ఐ= నాయొక్క బాణా లనే గొప్ప గడియమానుల చేత అడ్డగించబడినదారి కలవారై; నేలన్‌+పడినన్‌= భూమిమీద 
పడగా, వీరలన్‌= ఈ రక్కసులను; ఒండు విధంబునన్‌= వేరురీతిగా; ఓర్వరాదు+అని= గెలువరాదు అని; తలంచి= తలపోసి. 


తాత్సర్యం: నేనును, ఆరాక్షసులయొక్క అరువదివేలతేరులు కదలటానికి వీలులేనట్టుగా పెక్కుచెట్లను, బండరాళ్లను 
కల్పించే దివ్యబాణాలను దారికి అడంగా ఏర్పడేటట్లు ప్రయోగించాను. ఆ రక్కసులు కపట యుద్దాన్ని చేయటానికి 

co [ee (©) 
సంకల్పించినవారై తమ నగరంతోపాటు ఆకసానికి ఎగిరారు. కాని, నా బాణా లనెడి పెద్ద గడియలచేత అడ్డగించబడి 
భూమిపై పడ్డారు. ఇక, వీరిని వేరుతీరుగా గెలవటానికి వీలులే దని తలపోసి. 


చ. ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్‌ వృషాంకు శం 
కరు శశిఖండమండితశిఖండు శివున్‌ హృదయాంబుజంబునం 
దిరముగ నిల్పి పాశుపతదివ్యశరం బరివోసి యేసితిన్‌ 
సురరిపుకోటిమీంద సురసూతుండు మాతలి చూచి మెచ్చంగన్‌. 83 


ప్రతిపదార్థం: ఉరగ, ఫణా+అ(గ్ర, రత్న, కిరణ+ఉల్లసత్‌+ఉ(గ్రభుజున్‌= పాముల పడగల చివర కల మణుల వెలుగులచేత 
ప్రకాశించే భయంకర మైన భుజాలు కలవాడిని; వృష+అంకున్‌= ఎద్దుగుర్తు కలవాడిని; శంకరు= శివుడిని; శశిఖండ మండిత 
శిఖండున్‌= చంద్రవంకచేత అలంకరించబడిన సిగ కలవాడిని; శివున్‌= శివుడిని; హృదయ+అంబుజంబునన్‌= డెందం అనే 
తామరపువ్వులో; తిరముగన్‌= దిటవుగ; నిల్పి= పాదుకొల్సి; పాశుపత, దివ్య, శరంబు= పాశుపతం అనెడి దివ్య మైన 
మం(త్రబాణాన్ని; అరివోసి= అనుసంధించి; సుర, రిపు, కోటిమీందన్‌= దేవతలకు శత్రువు లైన ఆ రాక్షసులగుంపులపై; 
సురసూతుండు= దేవతల సారథి; మాతలి; చూచి= కనుగొని; మెచ్చంగన్‌= అభినందిచేటట్టుగా; ఏసితిన్‌= ప్రయోగించాను. 


తాత్పర్యం: పాముల పడగలపై గల రత్నాల కాంతులచేత వెలుగొందే భయంకర మైన భుజాలు కలవాడిని, 

వృషభాన్ని జెండా పై గుర్తుగా కలవాడిని, చంద్రవంకను సిగలో భూషణంగా ధరించినవాడిని, నా డెందము అనెడి 

తామరపూవులో పాదుకొల్సి, పాశుపత మనే అస్త్రాన్ని మాతలి చూచి అభినందించేటట్టుగా ప్రయోగించాను. 

విశేషం: 1) హరిసూతుండు మాతలి - అనే పాఠాంతరం కొన్ని (ప్రతుల్లో ఉన్నది. 2) మెచ్చి చూడంగన్‌, మెచ్చి యార్వంగన్‌- 

ఈ పాఠాంతరాలు కొన్ని ప్రతుల్లో కనిపిస్తున్నాయి. 

వ. ఆ దివ్యాస్తప్రభావంబున సింహశరభశార్జూలశుండాలమహిషమహోక్షయక్షరాక్షస ఏ శాచపన్నగ 
గంధర్వరూపంబు లుద్దవిల్లి యసురుల నెల్ల విగతాసులం జేసిన. 84 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+దివ్య+అస్త (ప్రభావంబునన్‌= ఆ అతిలోకశక్తి కల మం(త్రబాణంయొక్క మహిమవలన; సింహ, శరభ, 
శార్దూల, శుండాల, మహిష మహోక్ష, యక్ష, రాక్షస, పిశాచ, పన్నగ, గంధర్వ, రూపంబులు= సింగములు, శరభములు 
పెద్దపులులు, ఏనుగులు, దున్నలు, ఎద్దులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, పాములు, గంధర్వులయొక్క ఆకృతులు; 
ఉద్భవిల్లి= పుట్టి; అసురులన్‌= రాక్షసులను; ఎల్లన్‌= అందరిని; విగత+అసులన్‌+చేసినన్‌= పోయిన ప్రాణాలు కలవారిగా 
చేయగా. 


తాత్పర్యం: దివ్యమైన ఆ పాశుపతాస్త్ర మహిమవలన సింహాలు, శరభాలు, పెద్దపులులు, ఏనుగులు, దున్నలు, 
ఎద్దులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచులు, గంధర్వులు పుట్టి రాక్షసులను అందరిని సంహరించగా. 
క. వంచనయును మాయయు మా । యించి పరాక్రాంతి నయ్యుమేశాస్తమునం 

గ్రంచటి నంతకపురి కే. । గించితి( బౌలోమకాలకేయాసురులన్‌. 85 
ప్రతిపదార్థం: వంచనయును= మోసాన్ని; మాయయు= కపటత్వాన్నీ; మాయించి= తొలగించి; పర+ఆ(క్రాంతిన్‌= మిక్కిలి 
గొప్పదైన పరాక్రమంతో; ఆ+ఉమేశ+అ(స్రమునన్‌= ఆ పాశుపతం అనే మం(త్రబాణంతో; క్రంచజన్‌= శీఘ్రంగా; పౌలోమ, 


కాలకేయ+అసురులన్‌= పౌలోములు కాలకేయులు అనబడే రాక్షసులను; అంతక పురికి= యమధర్మరాజు పట్టణానికి; 
ఏంగించితిన్‌= పంపించాను (చంపానని భావం). 


తాత్సర్యం: మోసాన్ని, దుర్భమను తొలగింపజేసి, మిక్కుటమైన పరాక్రమంతో విజృంభించి, పాశుపతా(స్రాన్ని 
ప్రయోగించి, పౌలోములు, కాలకేయులు అనబడే ఆ రాక్షసులనుసంహరించి యమపురికి వెడలేటట్లుగా చేశాను. 
వ. ఇట్లు హెరణ్యపురనివాసులం గృతాంతపురనివాసులం జేసి వచ్చి వాసవునకు మొక్కిన, వాసవుండును 

నివాతకవచపాలోమకాలకేయుల వధప్రకారం బంతయు మాతలివలన విని సంతసిల్లి నా కి ట్లనియె.86 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; హిరణ్యపుర, నివాసులన్‌= హిరణ్యపురంలో నివసించే వారలను - పౌలోమ కాలకేయులను; 
కృతాంత, పుర, నివాసులన్‌+చేసి= యముడినగరంలో నివసించేవారినిగా చేసి; వచ్చి= ఏతెంచి; వాసవునకున్‌= దేవేంద్రుడికి; 
(మొక్కినన్‌= నమస్కరించగా; వాసవుండును= దేవేంద్రుడును; నివాతకవచ, పౌలోమ, కాలకేయుల, వధ+(ప్రకారంబు= 
నివాతకవచుల యొక్కయు పౌలోములయొక్కయు కాలకేయులయొక్కయు, సంహారంతీరు; అంతయున్‌= సమస్తమున్నూ; 
మాతలివలనన్‌= దేవేంద్రుడి సారథివలన; విని= ఆలకించి; సంతసిల్లి= సంతోషించి; నాకు+ఇట్టు+అనియెన్‌= నాతో ఈ 
రీతిగా పలికాడు. 


తాత్సర్యం: ఈ విధంగా నేను ఆ హిరణ్యపురవాస్తవ్యులను యమపురివాస్తవ్యులుగా చేసి మరలివచ్చి దేవేంద్రుడికి 
నమస్కరించాను. దేవేంద్రుడు, మాతలివలన నివాతకవచుల, పౌలోముల, కాలకేయుల సంహారాన్నిగూర్చి విని, 
సంతోషించి నాతో ఈ విధంగా పలికాడు. 


చ. “సురలకు? జ్రీతి సేసితి; వసుంధర కేంగుము; నిన్ను నీ సహో 
దరులు నిరంతరంబును ముదంబున( జూడంగం గోరుచున్నవా; 
రరిమదభేది! నీకు విషమాజిముఖంబుల మార్కొనంగ నో 
పరు నరు లెవ్వరున్‌; హరి కిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్‌? 87 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 561 


ప్రతిపదార్థం: సురలకున్‌= దేవతలకు; ప్రీతి+చేసితి= సంతసం చేకూర్చావు; వసుంధరకు+ఏంగుము= భూలోకానికి వెళ్ళుము; 
నిన్ను= నిన్ను; నీ సహోదరులు= నీ అన్నదమ్ములు; ముదంబునన్‌= సంప్రీతితో; చూడంగన్‌+కోరుచున్నవారు= చూడవలె 
నని ఆకాంక్షిస్తున్నారు; అరి మదభేది!= శత్రువుల గర్వాన్ని బ్రద్దలుకొట్టే ఓ అర్జునా! నీకు; విషమ+ఆజిముఖంబుల= 
ఘోరమైన యుద్దాలలో; మార్కొనంగన్‌= ఎదిరించగా; నరులు; ఎవ్వరున్‌= ఎవ్వరున్నూ; ఓపరు= సమర్గులు కారు; హరికిన్‌= 
సింహాన్ని; ఇభంబులు= ఏనుగులు; ఎయ్యెడన్‌= ఎక్కడనైనా; మార్కొనున్‌+అయ్య= ఎదుర్కొనగలవయ్యా? (ఎదుర్కొనలేవని 
భావం). 


తాత్సర్యం: శత్రువులగర్వాన్ని అణచేవాడవైన ఓ అర్జునా! నీవు దేవతలకు సంప్రతి సంఘటించావు; నీ అన్నదమ్ములు 
నిన్ను చూడవలె నని తహతహలాడుతున్నారు. యుద్దాలలో నిన్ను మానవు లెవ్వరూ ఎదుర్కొనలేరు; సింహాన్ని 
ఏనుగులు ఎదుర్కొనగలవా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క ద్రోణద్రోణజ కృపగీ । ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ 
ద్ధాణహతి( జేసి సమర । క్షోణిం బరిక్షీణబలు లగుదు రవజితులై.' 88 


ప్రతిపదార్థం: ద్రోణ, |ద్రోణజ, కృప, గీర్వాణనదీజ+అంగపతులు= (ద్రోణుడు, (ద్రోణునికొడుకు అయిన అశ్వత్థామ, కృపుడు, 
దేవనది అయిన గంగానదికి జన్మించిన భీష్ముడు, కర్ణుడును; అవశ్యమును= తప్పని సరిగా; భవత్‌+బాణ, హతిన్‌+చేసి= 
నీయొక్క అమ్ములదెబ్బలచేత; సమరక్షోణిన్‌= యుద్దరంగంలో; అవజితులు+ఐ= ఓడించబడినవారై; పరిక్షీణబలులు= మిగుల 
తరిగినబలం కలవారు; అగుదురు= జొతారు. 


తాత్సర్యం: (ద్రోణుడు, [ద్రోణుడిపుత్రు డైన అశృత్తామ, కృపాచార్యుడు, దేవనదీసూను డైన భీష్ముడు, అంగదేశ 
ప్రభు వైన కర్షుడు నీ అమ్ములదెబ్బలచేత ఓడించబడినవారై రణరంగంలో పూర్తిగా బలాన్ని కోల్పోతారు. 


క అనిన నమరేంద్రు వీడ్కొని । చనుదెంచితి' నని కిరీటి శతమఖలోకం 
బున దన చేసినవిధ మ । త్యనఘుం డేర్పడం(గ జెప్పె నందటు విన6గన్‌. 89 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అమర+ఇంద్రున్‌= దేవేంద్రుడిని; వీడ్కొని= సెలవుగైకొని; చనుదెంచితిన్‌= వచ్చాను; 
అని= అనిచెప్పి; కిరీటి= అర్జునుడు; శతమఖలోకంబునన్‌= దేవేంద్రుడిలోకంలో; తన, చేసిన, విధము= తాను చేసిన 
పనులతీరు; అందణు విన(గన్‌= అందరును ఆలకించేటట్టుగా; అతి+అనఘుండు= పాపాలు లేని మిక్కిలిగొప్పవాడు- 
అర్జునుడు; ఏర్పడంగన్‌+చెప్పెన్‌= తేటతెల్లంగా వివరించి చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా, నేను దేవేంద్రుడికడ సెలవు తీసికొని ఇక్కడికి వచ్చాను'- అని అర్జునుడు తాను 
స్వర్గలోకంలో చేసిన పనుల నన్నింటిని అందరూ ఆలకించేటట్టుగా తేటతెల్లంగా చెప్పాడు. 


వ. ధర్మరాజును దమ్ము(డు సేసిన మహాపరాక్రమంబునకు( జతురంభోధిపర్యంతమహీరాజ్యం బప్పుడు తనకు 
సంప్రాప్తం బైనంతియ సంతసిల్లి. 90 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మరాజును= ధర్మపుత్రుడుసయితం; తమ్ముండు+చేసిన= తన సోదరుడు చేసిన; మహాపరాక్రమంబునకున్‌= 
గొప్ప శౌర్యానికి; చతుర్‌+అంభోధి, పర్యంత, మహీ, రాజ్యంబు= నాలుగు సముద్రాలవరకు విస్తరించిన భూరాజ్యం; అప్పుడు= 
అప్పుడే; తనకు= తనకు; సం(ప్రాప్తంబు+ఐనంతియ= సం(క్రమించినట్లుగానే; సంతసిల్లి= సంతసించి. 


తాత్సర్యం: తన తమ్ముడైన అర్జునుడు ప్రదర్శించిన శౌర్యసాహసాలు ఆలకించి, ధర్మరాజు- తనకు అప్పుడే 
నాలుగుసముద్రాలచేత పరివేష్టించబడిన సమస్తభూమండలసా(మ్రాజ్యం సం(క్రమించినట్టుగనే మిక్కిలి సంతోషించాడు. 


ఆ. “దివ్యబాణములు తదీయప్రయోగముల్‌ । మాకు€ జూపు) మనిన మఘవసుతుండు 

వేజువేణ చూపె వేలుపు లిచ్చిన । యస్తశస్తములు నిజాగ్రజునకు. 91 
ప్రతిపదార్థం: దివ్య బాణములు= గొప్పఅ(స్తాలు; తదీయ ప్రయోగముల్‌= వాటిని ఉపయోగించే విధానాలు; మాకున్‌+చూపుము= 
మాకు (ప్రదర్శించి చూపుము; అనినన్‌= అని అడుగగా; మఘవసుతుండు= దేవేంద్రుడికొడుకైన అర్జునుడు; వేలుపులు+ఇచ్చిన= 
దేవతలు బహూకరించిన; అస్త్ర శస్తములు= మం(త్రబాణాలు, ఆయుధవిశేషాలు; నిజ+అ(గ్రజునకున్‌= తన అన్నగారికి; వేణు 
వేజ= విడివిడిగా; చూపెన్‌= (ప్రదర్శించాడు. 


తాత్సర్యం: 'దేవతలు బహూకరించిన అస్త్రాలు, అవి ఉపయోగించే తీరుతెన్నులు మాకు చూపుము” అని ధర్మరాజు 
అర్జునుడిని అడిగాడు. అర్జునుడు దేవతలు తనకు ఇచ్చిన మం(త్రబాణాలు, ఆయుధవిశేషాలు తన అన్నగారైన 
ధర్మరాజుకు విడివిడిగా ప్రదర్శించి చూపాడు. 


వ. మఠియును. 92 
తాత్సర్యం: ఇంకను. 


చ. సురవిశిఖ ప్రయోగములు సూప దొడంగిన నేల దిర్దిరం 
దిరిగె, బయోనిధుల్‌ గలంగె, దిగ్గజముల్‌ మదమేది కుందె, భా 
స్మరరుచి మాసెం బావకశిఖాతతి తోన యడంగి గాడు, లం 
బరమున నిల్చి రీశ్వరు(డు బ్రహ్మయు నాదిగ వేల్పులందటున్‌. 93 


ప్రతిపదార్థం: సుర, విశిఖ, ప్రయోగములు= దివ్య మైన అస్ర్రాలను ప్రయోగించటాలు; చూపన్‌+తొడంగినన్‌= ప్రదర్శించడానికి 
ఉప(క్రమించగా; నేల= భూమి; దిర్దిరన్‌+తిరిగెన్‌= వేగంగా తిరుగాడింది; పయస్‌+నిధుల్‌= సముద్రాలు; కలలౌన్‌= కలతచెందాయి; 
దిక్‌+గజముల్‌= దిక్కులం దుండే ఏనుగులు; మదము+ఏది= గర్వం ఉడిగి; కుందెన్‌= (క్రుంగిపోయాయి; భాస్కరరుచి= 
సూర్యుడి (ప్రకాశం; మాసెన్‌= తగ్గిపోయింది; పావక, శిఖా, తతి= అగ్నిహోత్రుడి జ్వాలల సముదాయం; తోన= వెనువెంటనే; 
గాడ్పులు= వాయువులు; అడంగెన్‌= అణగారి పోయాయి; ఈశ్వరు(డు= శివుడు; (బహ్మయున్‌= (బ్రహ్మదేవుడు; ఆదిగ, 
వేల్పులు= మొదలైన దేవతలు; అందజున్‌= అందరును; అంబరమునన్‌= ఆకసంలో; నిల్ఫిరి= నిల్చున్నారు. 


తాత్సర్యం: అర్జునుడు తాను సంపాదించిన దివ్యాస్రాలప్రయోగాలను అన్నగా రైన ధర్మరాజుకు చూసేటప్పుడు 
భూమి దిర్దిర తిరిగింది. సముద్రాలు ఘూర్షిల్లాయి, దిగ్గజాలు గర్వం వీడి (క్రుంగిపోయాయి. సూర్యుడికాంతి 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 563 


మాసిపోయింది, వాయువులు అగ్నిజ్యాలలతోపాటే అణగారిపోయాయి. శివుడు, బ్రహ్మదేవుడు మున్నగుదేవతలందరు 
ఆకసంలో గుమిగూడి నిల్పారు. 


వ. అంత సురగణచోదితుం డైన నారదుం డర్జునుపాలికి వచ్చి యి ట్లనియె. 94 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; సుర, గణ, చోదితుండు+ఐన= దేవతలసమూహాలచేత పంపించబడిన; నారదుండు= 
నారదుడు; అర్జును, పాలికిన్‌= అర్జునుడికడకు; వచ్చి= ఏగుదెంచి; ఇట్టు+అనియెన్‌= ఆవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంతట దేవతలచేత పంపబడిన నారదమహర్షి అర్జునుడి దగ్గరకువచ్చి ఇట్టా పలికాడు. 
యె జ Vas ౧ 


తే. “ఎదురు లేక దివ్యాస్తంబు లిట్లు నీకు(। బాడియే ప్రయోగింపంగ6 బాండుపుత్ర! 
సిద్ద మివి యధిష్టానవర్ణితము లయ్యె । నేని మూండులోకములు దహించు నాగిని.” 95 


ప్రతిపదార్థం: ఎదురు లేక= శత్రువులు ఎదుట లేకుండగా; దివ్య+అ(స్తంబులు= దేవతామహిమ కల మం|(త్రబాణాలను; 
ఇట్టు= ఈ రీతిగా; ప్రయోగింపంగన్‌= విడుచుట; నీకున్‌+పాడియే= నీకు న్యాయమా; పాండు పుత్ర!= పాండురాజుకు 
కొడుకు వైన ఓ అర్జునా[ ఇవి= ఈ అస్త్రాలు; అధిష్టాన, వర్జితములు+అయ్యెనేని= ఆశ్రయించతగిన లక్ష్యాలు లేకపోతే; 
ఒగిని= వరుసగా; మూండులోకములు= మూడులోకాలను; దహించున్‌= తగులపెట్టగలవు; సిద్దము= ఇది జరిగితీరేది. 


తాత్సర్యం: 'పాండుసుతుడ వైన ఓ అర్జునా! ఎదురుగా భేదించలసిన లక్ష్యం లేకుండా ఈ దివ్యాస్రాలను 
ప్రయోగిస్తే అవి మూడులోకాలను దహించ కలవు సుమా! 


వ. అని యర్దును వారించి నారదుం డరిగిన, నమరులు నిజస్థానంబుల కరిగి; రిట్లు పాండవు లందు 
బదిమాసంబు లుండునంత; నొక్కనా6. డమరకన్యకలు వచ్చి యర్జునున కి ట్లనిరి. 96 


ప్రతిపదార్థం: అని= అని పలికి; అర్జును వారించి= అర్జునుడిని ఆపి; నారదుండు= నారదుడు; అరిగినన్‌= వెళ్లగా; 
అమరులు= దేవతలు; నిజ స్టానంబులకున్‌= తమనివాసాలకు; అరిగిరి= వెళ్ళారు; ఇట్టు= ఈ రీతిగా; పాండవులు= 
పాండురాజుకొడుకులు; అందున్‌= ఆ ఆశ్రమంలో; పది, మాసంబులు+ఉండునంతన్‌= పదినెలలు నివసించిన పిదప; ఒక్క, 
నాండు= ఒక దినమున; అమర కన్యకలు= వేల్పుల ఆడపడుచులు; వచ్చి= అరుదెంచి; అర్జునునకున్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్సర్యం: అని పలికి, అర్జునుడిని అ(స్తప్రదర్శనం నుండి విరమింపజేసి నారదుడు వెళ్ళాడు. దేవతలుకూడ 
తమతమ నివాసస్థానాలకు వెళ్ళారు. అంత పాండవులు ఆ ఆశ్రమంలో పదినెలలు ఉన్నారు. అప్పుడు 
వేల్పులఆడపడుచులు అర్జునుడికడకు వచ్చి ఇట్లా పలికారు. 


తే, 'వనమునందును బండ్రెండువత్సరములు | నలయ కజ్ఞాతవాస మేకాబ్దకంబు 
పూని నిర్విఘ్నవృత్తి. జల్పుదురు మీరు । పగటి నిర్ణింతు రాహవాభ్యంతరమున. 97 


ప్రతిపదార్థం: మీరు; వనమునందును= అరణ్యంలో; పండ్రెండు, వత్సరములున్‌= పం[డైెండుఏండ్లు; అలయక= (శ్రాంతిచెందక; 
అజ్ఞాత వాసము= ఇతరులకు తెలియకుండ నివసించటం; ఏక+అబ్దకంబు= ఒక్కఏడు; పూని= దీక్షతో; నిర్విఘ్న, వృత్తిన్‌= 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆటంకాలు లేనట్టుగా; చల్పుదురు= నిర్వహించగలరు; ఆహవ+అభ్యంతరమునన్‌= యుద్దంలో; పగబు= శత్రువులను; 
నిర్దింతురు= జయిస్తారు. 


తాత్పర్యం: అడవిలో పన్నెండేండ్డున్నూ, ఇతరులకు తెలియరాకుండ అజ్ఞాతవాసంలో ఒక యేడున్నూ మీరు ఎట్టి 
అడ్డంకులు లేకుండ నిర్వహించగలుగుతారు. అటుపిమ్మట యుద్ధంలో శత్రువులను జయించగలరు. 


తే. నీ పరాక్రమబలమున నిఖిలధరణి | రాజ్యభారంబు నీ ధర్మరాజు పూను; 
రఘుకులాధీశ్వరుం డైన రాముకీర్తి । యట్ల నీ కీర్తి త్రిజగంబులందుం బరంగు.” 98 


ప్రతిపదార్థం: నీ, పరాక్రమ, బలమున= నీ శౌర్యవిశేషంచేత; నిఖిల, ధరణి= సమస్త పృథివియొక్క; రాజ్యభారంబున్‌= 
పరిపాలించే కార్యపు బరువును; ఈ ధర్మరాజు= ఈ ధర్మసుతుడు; పూనున్‌= వహిస్తాడు; రఘుకుల+అధీశృ్వరుండు+ఐన= 
రఘుమహారాజుయొక్క వంశంలో (ప్రభువైన; రాము కీర్తి+అట్టు+అ= శ్రీరామచంద్రుడి యశస్సువలె; నీ, కీర్తి= నీయశస్సు; 
త్రిజగంబులందున్‌= మూడులోకాలలో; పరంగున్‌= శోభిల్టుతుంది, వ్యాపిస్తుంది. 


తాత్సర్యం: నీ శౌర్యవిశేషంవలన ఈ ధర్మరాజు సమస్తభూసామాజ్యాన్ని పరిపాలించే భారాన్ని వహిస్తాడు; 
రఘువంశంలో జన్మించిన ప్రభువగు ఆ రామచంద్రుడి కీర్తివలె నీ కీర్తి ముల్లోకాలలో వెలుగొందుతుంది. 


వ. అని యాదేశించి దేవకన్యకలు వోయిన, నిట దేవర్షి యైన రోమశుండు ధర్మరాజునకు ధర్మానుశాసనంబు 
సేసి దివంబున కరిగె; నంత. బాండవు లెప్పటియట్ల ఘటోత్కచసేనానీతు లై క్రమ్మణి వృషపర్వునివాసంబు 
సూచుచు బదరీవనంబున నొక్కరాత్రి వసియించి, సుబాహుపురంబునకు వచ్చి యందు దమ పరిచారకు 
లైన యింద్రసేనాదులం గూడి నిజరథారూఢు లై ఘటోత్కచుం బోవం బనిచి హిమవత్ప్సర్వతంబునందు 
దేవర్షి బ్రహ్మర్షులయజ్ఞప్రదేశంబుల ననేకవిధయూపంబులు సూచుచు నొక్మవర్షం బుండి; రంత నొక్కనా(డు.99 


ప్రతిపదార్థం: అని+ఆదేశించి= అని తమ అభిమతాన్ని తెలిపి; దేవకన్యకలు= వేల్పుపడుచులు; పోయినన్‌= వెడలిపోగా; 
ఇట= ఇచట; దేవ+బుషి+ఐన= దేవతలముని అయిన; రోమశుండు= రోమశుడు; ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడి కి; 
ధర్మ+అను శాసనంబు+చేసి= ధర్మాన్ని గూర్చిన విషయాలను ఆదేశించి; దివంబునకు= స్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌= అంతట; పాండవులు= పాండురాజుసుతులు; ఎప్పటి+అట్టు+అ= యథా(ప్రకారంగా; ఘటోత్కచ, సేనా+ఆనీతులు+ఐ= 
ఘటోత్కచుడి యొక్క సేనచేత మోసికొని రాబడిన వారై; (క్రమ్మణీ= వెనుకకు మరలి పయనించి; వృషపర్వు, నివాసంబు+ 
చూచుచు= వృషపర్వుడి ఆశ్రమాన్ని దర్శిస్తూ; బదరీవనంబునన్‌= బదరికాశమంలో; ఒక్క, రా(త్రి= ఒకరేయి; వసియించి= 
ఉండి; సుబాహుపురంబునకున్‌= సుబాహుడి రాజధానికి; వచ్చి= విచ్చేసి; అందున్‌= అచట; తమ, పరిచారకులు+ఐన= 
తమసేవకులు అయిన; ఇంద్రసేన+ఆదులన్‌+కూడి= ఇంద్రసేనుడు మున్నగువారలను చేరి; నిజరథ+ఆరూఢులు+ఐ= తమ 
తేరులను ఎక్కినవా రై; ఘటోత్కచున్‌+పోవన్‌+పనిచి= ఘటోత్కచుడిని పొమ్మని ఆదేశించి; హిమవత్‌+పర్వతంబునందు= 
హిమాలయపర్వతంలో; దేవ+బుషి (బ్రహ్మ+బుషుల= దేవతల బుషులయొక్కయు, (బ్రహ్మజ్ఞానులయిన మునులయొక్కయు; 
యజ్ఞప్రదేశంబులన్‌= యజ్ఞాలు చేసిన చోట్లలో; అనేకవిధ యూపంబులు= పెక్కు విధాలైన బలి కంబాలు; చూచుచున్‌= 
దర్శిస్తూ; ఒక్క, వర్షంబు= ఒక యేడు; ఉండిరి= నివసించారు; అంత= అంతట; ఒక్కనాండు= ఒక రోజున. 


తాత్సర్యం: అని తమఅభిప్రాయాలు వెలిబుచ్చి వేల్పుపడుచులు వెళ్ళారు. ఇచట దేవబుషి అయిన రోమశుడు 
ధర్మరాజుకు ధర్మ(ప్రబోధం చేసి స్వర్గలోకానికి చేరాడు. అంతట పాండవులు యథాప్రకారం ఘటోత్కచుడిసేనలతో 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 565 


పాటు తిరుగుపయనం చేసి వృషపర్వుడి ఆశ్రమాన్ని సందర్శించి, బదరికాశ్రమంలో ఒకరేయి వసించి, సుబాహుపురానికి 

వచ్చి, అచట తమసేవకు లైన ఇంద్రసేనాదులను కలిసి, తమ రథాలను ఎక్కి, ఘటోత్కచుడిని వీడ్కొల్ఫారు. 

తదుపరి, హిమాలయపర్వతంలోని, దేవర్షులు బ్రహ్మర్షులు యజ్ఞాలు చేసిన పెక్కుచోట్లలో గల యూపస్తంభాలను 
0౫ 0౫ ల ౧ = 

చూస్తూ ఒకసంవత్సరం గడిపారు. అంతట ఒకరోజున. 


అజగరోపాఖ్యానము (సం. 3-176-5) 


క. మృగయార్థ మరిగి హిమవ । న్నగ భూములయందు( బవననందను. డొక ప 
న్నగుచేతం బట్టువడి యి । మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుం డయ్యెన్‌. 100 


ప్రతిపదార్థం: మృగయా+అర్థము+అరిగి= వేటకొరకు వెళ్ళి; హిమవత్‌+నగ, భూములయందున్‌= హిమాలయపర్వత ప్రదేశాలలో; 
పవన నందను(డు= వాయుపుత్రుడు-భీముడు; ఒక=ఒక; పన్నగుచేతన్‌= పాముచేత; పట్టు+పడి= పట్టుకొనబడి; ఇమ్ముగన్‌= 
ప్రీతిగా; ధర్మతనూజుచేతన్‌= ధర్మపుత్రుడిచేత; మోక్షితుంయు+అయ్యెన్‌= విడిపించబడినవాడు అయినాడు. 


తాత్సర్యం: వాయుసుతు డైన భీముడు వేటకొరకు వెళ్ళి హిమాలయపర్వత ప్రదేశాలలో ఒక పాముచేత పట్టువడి 
ధర్మరాజుచేత విడిపించబడినాడు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 101 
తాత్సర్యం: అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


మధ్యాక్కర. 

“పదివేల గజముల బలము గలవాండు పాలస్తుతోడం 

గదనంబు సేసి యనేక యక్షరాక్షసుల నిర్దించి 

యుదితశౌర్యోన్నతుం డైనవా(డు వృకోదరు. డేల 

పదపడి నిగృహీతు. డయ్యెం దా నొక్కపన్నగుచేత?' 102 
ప్రతిపదార్థం: పదివేల గజముల బలము+కలవాండు= పదివేల ఏనుగుల శక్తి కలవాడు; పౌలస్త్యుతోడన్‌= కుబేరుడితో; 
కదనంబు+చేసి= యుద్దం చేసి; అనేక, యక్ష, రాక్షసులన్‌= పెక్కుమంది యక్షులను రాక్షసులను; నిర్జించి= జయించి; ఉదిత, 
శౌర్య+ఉన్నతుండు+ఐనవా(డు= ప్రకటించబడిన పరా(క్రమంయొక్క అతిశయంకలవాడు; వృకోదరు(డు= భీముడు; ఏల= 
ఎందులకు; పదపడి= మటీయును; తాను; ఒక్కపన్నగుచేతన్‌= ఒక పాముచేత; నిగృహీతుండు+అయ్యెన్‌= పట్టుపడ్డాడు? 


తాత్సర్యం: ‘భీముడు పదివేలఏనుగుల బలం కలవాడుకదా! కుబేరుడితో యుద్దం చేసి పెక్కుమంది యక్షులను 
రాక్షసులను జయించి, తన పరాక్రమాన్ని తేటతెల్లం చేసినవాడు చివరకు ఒకపాముచేత ఏ రీతిగా పట్టుబడ్డాడు?” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. అనిన విని వైశంపాయనుం డి ట్లనియె; భీముం డొక్కండ హిమవదుత్తుంగశ్ళంగోపాంతకాంతారంబుల 
మృగయాభ్రాంతి( బరిభ్రమించుచుండి యతిశ్రాంతుం డయి తత్‌ప్రదేశంబున. 103 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= జనమేజయుడి (ప్రశ్నను విని; వైశంపాయనుండు= వైశంపాయనమహర్షి 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు; భీముండు= భీముడు; ఒక్కండు+అ= ఒంటరిగా; హిమవత్‌+ఉత్తుంగ, శృంగ+ఉపాంత 
కాంతారంబులన్‌= హిమాలయపర్వతాలలోని మిక్కిలి ఎత్తయిన శిఖరాల దాపున కల అడవులలో; మృగయా ్రాంతిన్‌= 
వేటతమకంతో; పరిభ్రమించుచు+ఉండి= తిరుగాడుతూ ఉండి; అతి, (శ్రాంతుండు+అయి= మిక్కిలి డస్సినవాడై; తద్‌+ 
'ప్రదేశంబునన్‌= ఆ చోటున. 


తాత్సర్యం: అని జనమేజయుడు ప్రశ్నించాడు. అతడికి వైశంపాయనుడు ఈ రీతిగా సమాధానం చెప్పాడు. 
భీముడు ఒంటరిగా హిమాలయ పర్వత శిఖరాల దాపున గల అడవులలో వేటతమకంతో ఇటునటు తిరుగాడుతూ 
మిక్కిలి డస్సి, ఒకచోట. 


మ. అశనాశావివృతాస్యగహ్వరుం గృతాంతాకారు, నిశ్వాస ధూ 
మశిఖాధూసరితోగ్రదుర్గతరుగుల్మవ్రాతు, హారిద్ర వ 
ర్హశరీరున్‌, భృశరూక్షదర్శను, మహానాగప్రభుం గాంచె న 
ర్థశశాంకద్యుతి హారిదారుణ చతుర్దంప్తున్‌ జగత్రాసకున్‌. 104 


ప్రతిపదార్థం: అశన+ఆశా+వివృత+ఆస్యగహ్యరున్‌= ఆహారంకొరకై కోరికచేత తెరువబడిన నోరు అనెడిగుహ కలవాడిని; 
కృతాంత+ఆకారున్‌= యముడివంటి ఆకృతి కలవాడిని; నిశ్వాస, ధూమ, శిఖా, ధూసరిత+ఉ(గ్ర, దుర్గ, తరు, గుల్మ, వ్రాతున్‌= 
నిట్టూర్సులనెడి పొగలసెగలచేత బూడిదరంగుగా చేయబడిన భయంకరమై దట్టమై చారసాధ్యంకానివి అయిన చెట్టు పొదలు 
కలవాడిని; హారిద్రవర్ల శరీరున్‌= పసుపురంగుదేహం కలవాడిని; భృశ, రూక్ష, దర్శనున్‌= మిక్కిలికరకైన చూపులు కలవాడిని; 
అర్హ, శశాంక, ద్యుతి, హారి, దారుణ, చతుర్‌+దం'్ర్రున్‌= చంద్రవంక వెలుగును హరించే భయంకరమైన నాలుగుకోరలు 
కలవాడిని; జగత్‌+(త్రాసకున్‌= (ప్రపంచానికి భీతి కొలిపేవాడిని; మహానాగ(ప్రభున్‌= గొప్పపాపరేనిని; కాంచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: భీముడు ప్రపంచానికి భీతికొలిపే కొండచిలువను చూచాడు. ఆ అజగరం ఆహారంకొరకైన కోరికతో 
నోరు తెరిచిఉన్నది. ఆనోరు గుహవలె ఉన్నది. ఆ పాముఆకృతి యముడివలె ఉన్నది. ఆ పాము తన నిట్టూర్సులనుండి 
వదలిన పొగలచేత ఆ అడవిలోని దట్టమైన చెట్లను, పొదలను భయంకరమైన బూడిదరంగుగలవానినిగా మార్చివేసింది. 
ఆ పాము శరీరచ్చాయ పసుపురంగుగా ఉంది, ఆ పాము చూపులు మిగుల కరకుగా, భీకరంగా ఉన్నాయి. ఆ 
పాపరేనికి చంద్రవంక కాంతులను మించిన నాలుగువంకర కోరలు ఉన్నాయి. 


వ. అమ్మహాజగరం బామిషార్ది యై భీముం బట్టికొని వాని భుజయుగంబు6 దనముఖంబున నంగంబు 
నిజాంగంబున. జిక్కం బంధించిన నాగాయుతబలుం డయ్యును తదంగసంగంబున దుర్భలుండై 
మెలంగనేరక భీముం డప్పాము బలవీర్యంబులకు విన్మితుం డయి “యిది ప్రకృతిసర్పంబుగా; 
దెయ్యదియేనియు నొక్కయద్దుతరూపం' బని విచారించుచు దాని కిట్లనియె. 105 


ప్రతిపదార్థం: ఆ+మహా+అజగరంబు= ఆగొప్ప కొండ చిలువ; ఆమిష+అర్థి+ఐ= మాంసాన్ని (ఆహారంకొరకై) కోరెడిదై; 
భీమున్‌= భీముడిని; పట్టికొని= బంధించి; వాని, భుజ, యుగంబున్‌= ఆతడి రెండు భుజాలను; తన, ముఖంబునన్‌= తన 
నోటితో; అంగంబున్‌= (అతని) శరీరాన్ని; నిజ+అంగంబునన్‌= తన దేహంతో; చిక్కన్‌+బంధించినన్‌= గట్టిగా చుట్టిపట్టగా; 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 567 


నాగ+ఆయుత, బలుండు+అయ్యును= పదివేల ఏనుగులతో సమానమైన బలం కలవాడు అయినప్పటికిని; తద్‌+అంగ, 
సంగంబునన్‌= ఆ పాము శరీరంయొక్క కలయికచేత; దుర్చలుండు+ఐ= బలంపోయినవాడై; మెలంగనేరక= కదలజాలక; 
భీముండు; ఆ+పాము, బల, వీర్యంబులకున్‌= ఆ పాముయొక్కబలానికీ, శౌర్యానికీ; విస్మితుండు+ఐ= అచ్చెరువు పొందినవాడై; 
ఇది= ఇది (ఈపాము); (ప్రకృతి, సర్పంబు+కాదు= సహజమైన పాము కాదు; ఎయ్యది+ఏనియున్‌= ఏదియో; ఒక్క+ 
అద్భుతరూపంబు+అని= ఒక వింత ఆకృతి అని; విచారించుచున్‌= తలపోస్తూ; దానికిన్‌= ఆ పాముకు, ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ గొప్ప పెనుబాము మాంసాన్ని తనకు ఆహారంగా కోరి భీముడిని పట్టుకొని అతడి రెండు భుజాలు 
తన ముఖంతోను, అతడి శరీరాన్ని తన శరీరంతోను బంధించింది. భీముడు పదివేల యేనుగుల బలంగలవాడే 
అయినా, ఆ పాముచేత చుట్టుకొనబడిన శరీరం గలవాడై, కదలజాలక, దాని బలానికీ శౌర్యానికీ అచ్చెరువుపడి, 
అది సహజమైన సర్పం కాదనీ, ఏదో ఒక అద్భుతమైన ఆకృతి కావచ్చుననీ తలపోసి, ఆ పాముతో ఇట్టా పలికాడు. 


మత్తకోకిలము. 
“ఏను భీముండ6 బాండవేయుం(డ నిద్దతేజుండ ధర్మరా 
జానుజుండ. బిశాచపన్నగయక్షరాక్షసవీరులం 
బూని పోరుల నోర్వనోపెడు భూరివీరుండ నాగపం 
చాననాదుల. బట్టి వ్రచ్చు ననంతబాహుబలాధ్యు(డన్‌. 106 


ప్రతిపదార్థం: ఏను=నేను; భీముండన్‌= భీముడను; పాండవేయుండన్‌= పాండురాజు కొడుకును; ఇద్ద తేజుండన్‌= పరిశుద్ధమైన 
ప్రకాశం [పరాక్రమం] కలవాడను; ధర్మరాజు+అనుజుండన్‌= ధర్మరాజు తమ్ముడను; పిశాచ, పన్నగ, యక్ష, రాక్షస, వీరులన్‌= 
పిశాచు లైన పాములైన, యక్షులైన, రక్కసులు అయిన శూరులను; పూని= దీక్షతో; పోరులన్‌= యుద్దాలలో; ఓర్వన్‌+ఓపెడు= 
జయించగల; భూరి+వీరుండన్‌= గొప్పశూరుడను; నాగ+పంచానన+ఆదులన్‌= ఏనుగులు, సింహాలు మొదలైనవాటిని; పట్టి= 
బంధించి, [వ్రచ్చు= చీల్చి చంపెడి; అనంత, బాహు, బల+ఆఢ్యుండన్‌= అంతు లేని పరాక్రమశక్తి కలవాడను. 


తాత్సర్యం: 'నేను భీముడిని, పాండురాజుకొడుకును, పరిశుద్ద మైన తేజస్సు కలవాడను, ధర్మరాజుతమ్ముడను, 
పిశాచపన్నగయక్షరాక్షసవీరులను యుద్దాలలో జయించజాలిన గొప్పశూరుడను, ఏనుగులు సింహాలు మున్నగు వాటిని 
పట్టి ముక్కలు చేయగల మితిలేని బాహుబలం కలవాడను. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


ఆ. ఇట్టి నన్ను! బట్టి యిప్పాట బంధించు । నట్టి శక్తి యెట్టు లయ్యె నీకు? 
నిది నిసర్గశక్తియే? వరదానసం । సిద్ది యైన యదియె? చెప్పు' మనిన. 107 
ప్రతిపదార్థం: ఇట్టి= ఇటువంటి; నన్నున్‌= నన్ను; పట్టి= పట్టుకొని; ఈ+పాట= ఈరీతిగా; బంధించు+అట్టి శక్తి= 


కదలకుండ ని([గ్రహించే బలం; నీకు; ఎట్టులు+అయ్యెన్‌= ఏవిధంగా ఏర్పడింది?; ఇది= ఇది; నిసర్గ, శక్తియే= సహజమైనబలమా?; 
వర, దాన, సంసిద్ది+ఐన+అదియె= వరాన్ని ఇవ్వటంవలన ఏర్పడినట్టిదా?; చెప్తుము+అనిన= వచించుము- అని అనగా. 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ రీతిగా నావంటిబలవంతుడిని పట్టి బంధించేశక్తి నీకు ఏ విధంగా లభించింది? ఇది నీకు 
పుట్టుకతో ఏర్పడిన బలమా? లేక, ఏ దివ్యుడి వరంవలననో పొందిన సిద్దియా, నాకు తెలియ చెప్పుము”- అని 
ప్రశ్నించాడు. 


వ. అదియునుదిర్యగ్ణాతి యయ్యును దనపూర్వస్తృతి సెడకుండ వరంబు( గాంచుటంజేసి వాని కి ట్లనియె.108 


ప్రతిపదార్థం: అదియును= ఆ పామును; తిర్యక్‌+జాతి+అయ్యును= పశుపక్ష్యాదిజాతికి చెందిందే అయినప్పటికిన్నీ; తన, 
పూర్వ, స్మృతి= తనకు గల పూర్వజన్మజ్ఞానం; చెడకుండన్‌= చెడక ఉండేటట్టు; వరంబున్‌+కాంచుటన్‌+చేసి= వరాన్ని 
పొందటంచేత; వానికిన్‌= అతడికి- ఆ భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్పర్యం: పశుపక్ష్యాదులకోవకు చెందిందే అయినా ఆ పాము తనకు పూర్వజన్మపరిజ్ఞానం ఉండటంచేత, 
భీముడితో ఇట్లా పలికింది. 


క. “ఇది నా వరలాభంబున | నుదయించినశక్తి; యెట్టియున్నతబలసం 
పదు లైన జీవులును నా । కెదిరిచి బలహీను లగుదు రివ్విపినమునన్‌. 109 


ప్రతిపదార్థం: ఇది= నాకు గల ఈ అసాధారణశక్తి నా, వర, లాభంబునన్‌= నేను పొందిన వరం వలననే; ఉదయించిన 
శక్తి= ఏర్పడిన బలం; ఎట్టి= ఎటువంటి; ఉన్నత, బల, సంపదులు+ఐన= గొప్ప శక్తిసంపదలు కల; జీవులును= ప్రాణులుకూడ; 
ఈ+విపినమునన్‌= ఈ అడవిలో; నాకు+ఎదిరిచి= నన్ను ఎదిరించి; బలహీనులు= బలంకోలుపోయినవారు; అగుదురు= 
జొతారు. 


తాత్పర్యం: ఈ అసాధారణ మైన బలం నాకు దివ్యవరంవలననే చేకూరింది; ఎంతటి బలసంపదలు కల 
ప్రాణులైనా ఈ అరణ్యంలో నన్ను ఎదిరిస్తే బలాన్ని కోలుపోతారు. 


ఆ. ఎదుర బడినవాని వదలక శార్దూల | శరభసామజాదిసత్త్వతతుల. 

బట్టి తినుచు నున్న యట్టి నా కిప్పుడు । భక్ష్య మైతి వీవు పాండుపుత్ర! 110 
ప్రతిపదార్థం: ఎదురన్‌+పడినవానిన్‌= ఎదురుగా వచ్చినవాటిని; వదలక= విడువక; శార్దూల, శరభ, సామజ+ఆది, సత్త, 
తతులన్‌= పెద్దపులులు, శరభాలు (ఎనిమిదికాళ్ళు కల పెద్దమెకాలు), ఏనుగులు మున్నగు జంతువులసముదాయాలను; 
పట్టి= నిగ్రహించి; తినుచున్‌+ఉన్న+అట్టి= ఆహారంగా పట్టుకొని తింటున్న; నాకు+ఇప్పుడు= నాకు ఈనాడు; పాండు పుత్ర!= 
పాండురాజు కుమారుడైన ఓ భీమా! ఈవు= నీవు; భక్ష్యము+ఐతివి= ఆహారంగా దొరికావు. 


తాత్పర్యం: పాండురాజు కొమరుడవైన ఓ భీమసేనా! నాకు ఎదురుపడిన జంతువులను అన్నింటిని- పెద్దపులులుకాని 
శరభాలుకాని ఏనుగులుకాని పట్టి తింటున్న నాకు, ఇప్పుడు నీవు ఆహారంగా దొరికావు. 


ఆ. _ శక్రపదవిం బొంది సద్దాహ్మణుల కవ । మాన మేను. జేసి మదము పేర్మి 
యు 
ననఘ! యిట్టు లైతి నం దొక్క మునివరు । శాపశక్తి. దొంటిశక్తి దటింగి.” 111 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 569 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓభీమసేనా!; ఏనున్‌= నేను కూడ; శక్ర పదవిన్‌= దేవేంద్ర పదవిని; పొంది= 
ఆర్జించి; మదము, పేర్మిన్‌= గర్వాతిరేకంచేత; సత్‌+(బ్రాహ్మణులకు= మంచి విప్రులకు; అవమానము= అగౌరవాన్ని; చేసి= 
కల్పించి; అందున్‌= అచట- ఆ స్వర్గంలో; ఒక్క, ముని, వరు, శాపశక్తిన్‌= ఒక బుషిశ్రేష్టుడి శాపం యొక్క (ప్రభావం వలన; 
తొంటి శక్తి= వెనుకటిమహిమ; తటింగి= తగ్గి; ఇట్టులు+ఐతిన్‌= ఈ విధంగా అయినాను. 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ భీమసేనా! నేను ఒకనాడు దేవేంద్రపదవిని అధిష్టించినవాడను సుమా! అప్పుడు 
గర్వాతిరేకంతో ఒక షిప్రోత్తముడికి అవమానం చేసి, ఆతడి శాప ప్రభావం వలన మునుపటిమహిమ తొలగి ఇప్పుడు 
ఈ రీతిగా సర్పాన్ని అయినాను. 


వ. అని దుఃఖించిన యజగరంబునకు భీముం డి ట్లనియె. 112 


ప్రతిపదార్థం: అని= అంటూ; దుఃఖించిన= శోకించినట్టి; అజగరంబునకున్‌= పెనుబాముతో; భీముండు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని అంటూ శోకిస్తున్న పెనుబాముతో భీము డిట్లా అన్నాడు. 


క, “కడుకొని కడుదుఃఖములై । నెడ నుచితమె? యాత్మనింద యెయ్యెడల మనం 

బెడలక యేకాక్ళతి నె | ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్‌. 113 
ప్రతిపదార్థం: కడుకొని= పూని; కడు దుఃఖములు+ఐన= మిక్కిలిబాధలు కలిగిన; ఎడన్‌= పట్టున; ఆత్మనింద= తన్ను 
తాను దూషించుకొనటం; ఉచితమె?= భావ్యమా?; ఇలన్‌= భూమియందు; ఏ+ఎడల= ఏ పట్టుల నైనా; మనంబు+ఎడలక= 
మనస్సు విడివడక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ఏక+ఆకృతిన్‌= ఒకే రీతిగా; ఉండుట= ఉండటమే; పురుషు= మనుజుడియొక్క; 
పురుషార్థము= పురుషుడికి లక్ష్యమైన ప్రయోజనం; చూవె= సుమా! 


తాత్సర్యం: 'దుఃఖం సంప్రాప్తమైనప్పుడు తన్ను తాను నిందించుకొనటం భావ్యమా? భూలోకంలో కష్టసుఖాలు 
దాపురించినప్పుడు మనస్సును ఒకే రీతిగా అదుపులో పెట్టుకొనటమే మనుజులకు పురుషార్థం సుమా! 


ధర్మరాజు భీమసేనుని వెదక(బోవుట (సం. 3-176-40) 


వ. పురుషకారంబునంజేసి దైవంబు నివర్తింప నెవ్వ రోపుదు? రేను మహాబలుండ నయ్యును భవద్ద హీ తుండ 
నై యిట్టియవస్థం బొందితి; నాత్మత్యాగంబునకు వగవ; నపహృతరాజ్యానుభోగులై మద్దాతృవరులు 
దుర్గమంబైన యిప్పర్వతకందరంబునం గ్రుమ్మరుచున్నవారు నన్ను. గానక యెంత దుఃఖింతురో యని 
వగచెది ననుచున్నంత; నిట ధర్మతనయుండు దీప్తం బైన శివారుతంబు విని యతిశంకితచిత్తుండయి 
యనంతరంబ తన దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీంద లగ్గగు నంచు ననుజమధ్యంబున ననిలజుం 
గానక యర్జునుం గవలను గృష్టారక్షణార్థంబు నియోగించి ధౌమ్యపురోగమభూసురవరులతో భీము 
రోయుచుం దదీయపాదతల లలిత హలకులిశ కలశజలజాది లక్షణాలంకృతం బైన పాంసుపథంబునం 
జని ముందట. 114 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషకారంబునన్‌+చేసి= మనుషులు చేసే ప్రయత్నంవలన; దైవంబు= విధిని; నివర్తింపన్‌= మరల్చటానికి; 
ఎవ్వరు+ఓపుదురు?= ఎవరు సమర్జులు?; ఏను=నెనుః మహాబలుండను+అయ్యును= నను గొప్పబలం కలవాడను 
అయినప్పటికిని; భవత్‌+గృహీతుండను+ఐ= నీచేత పట్టుబడినవాడనై; ఇట్టి= ఇటువంటి; అవస్థన్‌+పొందితిన్‌= స్థితిని పొందాను; 
ఆత్మత్యాగంబునకున్‌= నా వినాశానికి; వగవను= దుఃఖించను; అపహృత, రాజ్య+అనుభోగులు+ఐ= అపహరించబడిన 
రాజ్యసౌఖ్యాలు కలవారై; మత్‌+(భ్రాతృవరులు= నా సహోదరులు; దుర్గమంబు+ఐన= నడవటానికి వీలుకాని; ఈ+పర్వత, 
కందరంబునన్‌= ఈ కొండచరియలో; క్రుమ్మరుచున్నవారు= తిరుగాడుతున్నవారు; నన్నున్‌+కానక= నేను కన్పించకపోవటంచేత; 
ఎంత దుఃఖింతురో= ఎంతగా శోకిస్తారో; అని; వగచెదను= దుఃఖిస్తాను; అనుచున్నంతన్‌= అని చెప్పుతుండగా; ఇట=ఇచట; 
ధర్మ తనయుండు= ధర్మసుతుండు; దీప్తంబు+ఐన= తీవ్ర మైన; శివా రుతంబు= నక్కకూత; విని= ఆలకించి; అతి, శంకిత, 
చిత్తుండు+అయి= మిక్కిలిసందేహంతో (అశుభశంకతో) కూడిన మనస్సుకలవా డై; అనంతరంబు+అ= అటుపిమ్మట; తన, 
దక్షిణ, భుజా, స్పందనంబు= తనయొక్క కుడిభుజం అదరటం; ఉపలక్షించి= గమనించి; మీ(దన్‌= అటుపిమ్మట; లగ్గు+అగున్‌= 
శుభం కలుగుతుంది; అంచున్‌= అంటూ; అనుజ మధ్యంబునన్‌= తమ్ములమధ్యలో; అనిలజున్‌+కానక= వాయుపుత్రు డైన 
భీముడిని కాంచక; అర్జునున్‌= అర్జునుడిని; కవలను= నకుల సహదేవులను; కృష్ణా రక్షణ+అర్థంబు= (ద్రౌపదిని కాపాడటం 
కొరకై; నియోగించి= నియమించి; ధౌమ్య, పురోగమ, భూసురవరులతో= ధౌమ్యుడు ముందుగా గల బ్రాహ్మణ[శ్రేష్టులతో; 
భీము రోయుచున్‌=భీముడిని వెదకుతూ; తదీయ, పాదతల, లలిత, హల, కులిశ, కలశ, జలజ+ఆది, లక్షణ+అలంకృతంబు+ఐన= 
ఆతడియొక్క పాదతల మందలి మనోజ్ఞమైన నాగలి, వజ్రాయుధం, కలశం, పద్మం, మున్నగు గుర్తులచేత అలంకరించబడిన; 
పాంసు పథంబునన్‌= దుమ్ముకలదారిలో; చని= వెళ్ళి; ముందట= తన ఎదురుగా. 


తాత్సర్యం: మానుషయత్నంవలన విధివిలాసాన్ని ఎవరు తప్పించగలరు? నేను గొప్పబలం కలవాడను అయినా 
నీచేత పట్టుబడితినికదా! ఇట్టి దురవస్థ నాకు ప్రాప్తించినందుకు నేను దుఃఖించను. నేను మరణించటానికి వగవను 
కాని, రాజ్యాన్ని పోగొట్టుకొని, సుకరంగా నడువ వీలుకాని ఈ కొండ చరియలో తిరుగాడుతున్న నా సోదరులు 
నన్ను కానక ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారో - అని చింతిస్తున్నాను' - అని భీముడు చెప్పుతూ ఉండగా, ఇట ధర్మరాజు 
తీవ్ర మైన నక్కకూత విని అశుభాన్ని శంకించి బాధపడ్డాడు. కాని అంతలో అతడి దక్షిణభుజం అదిరింది. ముందు 
కీడు సూచించబడినను, తదుపరి శుభం కలుగగల దని భావించాడు. అపుడు చూడగా తమ్ముల మధ్య భీముడు 
కన్పించలేదు. అనంతరం ధర్మరాజు ద్రౌపదిని కాపాడటానికై అర్జునుడిని, నకులసహదేవులను నియమించి, తాను 
ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మాణులతోపాటు భీముడిని వెదకుతూ బయలుదేరి, భీముడి పాదతలంలో ఉన్న మనోజ్ఞమైన 
నాగలి, వజ్రాయుధం, పూర్షకలశం, పద్మం మున్నగు శుభలక్షణాలచేత అలంకరించబడిన దుమ్ముగల దారివెంట 
వెళ్ళి, తనముందట. 


విశేషం: శివారుతం అపశకునంగా, కుడిభుజం అదరటం శుభసూచనగా మహాభారతరచనాకాలంనుండి వస్తున్న విశ్వాసాలు. 
పాదాలయందు ఉండే హలం, కులిశం, కలశం, పద్మం మున్నగు చిహ్నాలు మహాపురుషలక్షణాలుగా భారతీయ సాముద్రిక 
శా(స్తప్రవచనం. 


క గిరిశిఖరాభోగబ్బహ । త్తరభుజగశరీరవేష్టితశరీరుం డై 
భరమున( గదలంగ నేరక | పరమశ్రమ మడర నున్న పవనజు( గనియెన్‌. 115 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 571 


ప్రతిపదార్థం: గిరి, శిఖర+ఆభోగ, బృహత్తర, భుజగ, శరీర, వేష్టిత, శరీరుండు+ఐ= కొండ శిఖరం వలె పరిపూర్ణమై మిగుల 
పెద్దదైన ఆ పెనుబాము యొక్క శరీరం చేత చుట్టుకొనబడిన దేహం కలవాడై; భరమునన్‌= బడలికచేత; కదలంగ నేరక= 
కదలజాలక; పరమ, (శ్రమము+అడరన్‌, ఉన్న= మిగుల అతిశయించిన (శ్రమతో కూడిఉన్న; పవనజున్‌= వాయుపు(త్రుడైన 
భీముడిని; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: కొండ శిఖరం వంటి ఆ పెనుబాముయొక్క శరీరంచేత పెనవేయబడిన దేహం కలవాడై మిక్కిలి 
డస్సిపోయి కదలజాలక ఉన్న భీముడిని ధర్మరాజు చూచాడు. 


క. కని యాత్మగతంబున 'ని | య్యనిలజు. డొకపాముచేత నవిచేష్టితుండై 
తన లావు దథింగి ప్రాకృత । జనుక్రియ నిట్లున్నవా. డసామర్థ్యమునన్‌. 116 


ప్రతిపదార్థం: కని= చూచి; ఆత్మగతంబునన్‌= తనలో తాను; ఈ+అనిలజుడు= వాయుసుతు. డైన ఈ భీముడు; ఒక, 
పాముచేతన్‌= ఒక సర్పంచేత; అవిచేష్టితు. డు+ఐ= కదలికలేని దేహం కలవాడై; తన, లావు, తజింగి= తన బలం కోలుపోయి; 
ప్రాకృత, జను, (క్రియన్‌= పామరుడివలె; అసామర్థ్యమునన్‌= శక్తిలేకుండగా; ఇట్టు+ఉన్నవాండు= ఈరీతిగా ఉన్నాడు. 


తాత్సర్యం: భీముడిని చూచి ధర్మరాజు తనలో తాను తలపోశాడు: ఈ వాయుపుత్రుడు అకటా! ఒక పాముకు 
చిక్కి కదలికలేనివా డై శక్తిసామర్థ్యాలు కోలుపోయి ఒక సామాన్యమానవుడివలె ఉన్నాడుకదా! 


వ. ఇది యేమి యాశ్చర్యంబొ! యనుచు ననిలజుం జూచి దుఃఖితుం డై ధర్మజుం డయ్యజగరంబున కి ట్లనియె; 
“నయ్యా! నీవు సర్ప్వరూపంబు( దాల్చిన దైత్యుండవో దేవతవో చెప్పు; మేను యుధిష్టిరుండ; ని న్నడ్రిగెద; 
నిమ్మహాభుజు నాయనుజు నామిషార్టివై పట్టితేని నీకు బుభుక్షానివృత్తి యగునట్లుగా. జాలినంత 
మృగమాంసంబు౦ బెట్టెద; వీని విడువు' మనిన ధర్మరాజునకు నయ్యజగరం బిట్లనియె. 117 


ప్రతిపదార్థం: ఇది+ఏమి+ఆశ్చర్యంబొ+అనుచున్‌= ఇది- అనగా అంతటిబలవంతు డైన భీముడు ఒక పాముకు చిక్కి 
చేష్టలుదక్కి ఉండటం ఎంతటి వింతయో అని తలపోస్తూ; అనిలజున్‌+చూచి= వాయుపు(త్రు డైన భీముడిని చూచి; 
దుఃఖితుండు+ఐ= పరితపించినవాడై; ధర్మజుండు= ధర్మతనయుడు; ఆ+అజగరంబునకున్‌= ఆ సపెనుబాముతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అయ్యా!= ఆర్యా! నీవు=నీవు; సర్ప రూపంబున్‌+తాల్చిన= పాము ఆకృతిని గైకొన్న; 
దైత్యుండవో= రాక్షసుడవో; దేవతవో= వేల్పువో; చెప్పుము; ఏను=నేను; యుధిస్టిరుండన్‌= యుధిష్థిరుడను; నిన్ను+అడిగెదన్‌= 
నిన్ను అర్థిస్తున్నాను; ఈ+మహా, భుజున్‌= గొప్పపరాక్రమం కల ఈతడిని; నా+అనుజున్‌= నా తమ్ముడిని; ఆమిష+అర్థివి+ఐ= 
మాంసాన్ని కోరెడివాడ వై; పట్టితివి+ఏని= నిగ్రహించినట్టయితే; నీకున్‌=నీకు; బుభుక్షా, నివృత్తి+అగునట్టుగాన్‌= ఆకలి 
తీరేటట్టుగా; చాలినంత= సరిపోయినంత; మృగ మాంసంబున్‌= జంతువులమాంసాన్ని; పెట్టెదన్‌= సమకూరుస్తాను; వీనిన్‌= 
ఇతడిని; విడువుము+అనినన్‌= విడిచిపెట్టుము అని అడుగగా; ధర్మరాజునకున్‌= ధర్మతనయుడికి; ఆ+అజగరంబు= ఆ 
పెనుబాము; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఇది ఎంతటివింత!' అని తలపోస్తూ ధర్మరాజు వాయుపుత్రుడిని చూచి మిక్కిలి పరితపించి, ఆ 
పెనుబాముతో ఇట్లా అన్నాడు: “ఆర్యా! నీవు పాము ఆకృతిలో ఉన్న రక్కసుడవో, దేవతవో చెప్పుము. నేను 
యుధిస్టిరుడను; నిన్ను అర్థిస్తున్నాను, మహాపరా(క్రమోపేతు డైన నా తమ్ముడిని నీవు మాంసంకొరకే పట్టుకొంటే, 
వీడిని విడిచిపుచ్చుము. నీ ఆకలి తీరేటంత మృగమాంసాన్ని నీకు సమకూర్చగలను” అని చెప్పాడు. 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'వినవయ్య! నహుషు(డన్‌ జనపతి నేను మీ | పూర్వజులకు నట పూర్వజుండ; 
ననఘ! సుత్రామున కెనయగువా(డ; నై । శ్వర్యగర్వంబున నార్యవృత్తి 

విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమ । బ్రాహ్మణధృత మైన బ్రహ్మరథము 

నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగు నవ | మానంబు సేసినదాన నాకు. 


ఆ. గలశభవు( డగస్తు( డలిగి యత్యుగ్రాహి | వగు మటంచు శాప మప్పు డిచ్చె; 

మునివరేణ్యుశాపమునం జేసి యిప్పాట | నవయుచున్నవా(డ నాంటంగోలె. 118 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; వినవయ్య= ఆలకించుము; ఏను= నేను; నహుషు(డు+అన్‌= 
నహుషుడు అనబడే; జనపతిన్‌= రాజును; మీ పూర్వజులకున్‌= మీ పితామహ(ప్రపితామహులకు, (మీవంశంలో మీకంటె 
ముందుపుట్టిన వారికి); పూర్వజుండన్‌= ముందుపుట్టినవాడను; సుత్రామునకున్‌= దేవేంద్రుడికి; ఎన+అగువాండన్‌= సమానుడను; 
ఐశ్వర్య గర్వంబునన్‌= (రాజసప్రవృత్తివలన ఏర్పడిన) ఐశ్వర్య మదంచేతన్‌; ఆర్య, వృత్తి విడిచి= పూజ్యులైన వారి ఉత్తమ 
మార్గాన్ని వీడి; వివేకంబు+చెడి= విచక్షణజ్ఞానం నశించి; సహ(్ర+ఉత్తమ, (బ్రాహ్మణ, ధృతము+ఐన= వేయిమంది గొప్ప 
విప్రులచేత పూన్సబడిన; (బ్రహ్మరథమున్‌= జ్ఞానులు మోసే తేరు; ఎక్కి= అధిరోహించి; (బ్రాహ్మణులకున్‌= జ్ఞానులకు; 
అక్కజంబు+అగు= అచ్చెరువు కొలుపే; అవమానంబు+చేసిన= అగౌరవం చేయగా; దానన్‌= దానివలన; నాకున్‌=నాకు; 
కలశ, భవుండు= అగస్త్యుడు- కలశంలో జన్మించిన అగస్త్య మహర్షి అలిగి= కోపించి; అతి+ఉ(గ్ర+అహివి+అగుము+అటంచున్‌= 
మిక్కిలి భయంకర మైన పామువు కమ్ము అంటూ; శాపము+అప్పుడు+ఇచ్చెన్‌= అప్పుడు శాపాన్ని ఇచ్చాడు; ముని, వరేణ్యు, 
శాపమునన్‌+చేసి= బుషులలో (శ్రేష్టుడు అయిన అగస్త్యుడి శాపంచేత; ఈ+పాట= ఈ రీతిగా; నాంటన్‌+కోలెన్‌= ఆ 
దినంనుండి; నవయుచున్నవాండన్‌= కష్టపడుతూ ఉన్నాను. 


తాత్పర్యం: పాపరహితుడ వైన ఓ ధర్మరాజా! నా వృత్తాంతాన్ని ఆలకింపుము. నేను మీ వంశంలో మీకంటె ముందు 
పుట్టినవారికంటె ముందు పుట్టినవాడను. నహుషుడనే రాజును; దేవేంద్రుడితో సమానుడను; ఐశ్వర్యమదంచేత 
మంచితనాన్ని కోలుపోయి విచక్షణజ్ఞానం లేకుండ వేయిమంది (బ్రాహ్మణులు మోస్తున్న రథాన్ని అధిరోహించి నేను 
(బ్రాహ్మణులను అవమానించాను. కలశంలో జన్మించిన మహానుభావుడగు అగస్త్యమహర్షి కోపించి నన్ను 
'మిక్కిలిభయంకర మైన పామువు కమ్ము” అని శపించాడు. నాటినుండి నేను ఈ దురవస్థ ననుభవిస్తున్నాను. 


విశేషం: (బ్రహ్మరథం అనగా (బ్రహ్మజ్ఞానులు అయిన (బ్రాహ్మణోత్తములు సబహుమానంగా మోసేటటువంటి (వహించే) తేరు. 
ఇట్టి అసాధారణ గౌరవం మహాపురుషులకు మాత్రమే దక్కుతుంది. 
వ. విధివిలసితంబు పేర్మి నీ కే మని చెప్పుదు? 119 


ప్రతిపదార్థం: విధి, విలసితంబు, పేర్మి= దైవవిలాసంయొక్క అతిశయం; నీకు+ఏమని, చెప్పుదున్‌?= నీకు నేను ఏ విధంగా 
వివరించి చెప్పగలను? 


తాత్సర్యం: విధివిలాసమహిమను నీకు నేను ఏ విధంగా వర్షించి చెప్పగలను ? 
చ.  చదివితి నెల్లవేదములు, సత్రియం జేసితి నూటుయజ్ఞముల్‌, 
విదితముగా సురేంద్రపదవీస్థితి. బొందితి, దుర్మదంబునం 
దుది బెనుబాము నై యధికదుఃఘు(డ నైతి సుఖంబు దుఃఖమున్‌ 
వదలక చేయుచోట బలవద్విధి కేమి భరంబు సెప్పుమా! 120 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 573 


ప్రతిపదార్థం: ఎల్ల, వేదములు= సమస్తవేదాలను; చదివితిన్‌= అభ్యసించాను; నూజు యజ్ఞముల్‌= నూరు జన్నాలను; 
సత్‌+(క్రియన్‌+చేసితి= బాగా నిర్వహించాను; విదితముగాన్‌= అందరకు తెలిసేటట్టుగా; సుర+ఇం(ద్ర, పదవీస్టితిన్‌+పొందితిన్‌= 
దేవేంద్రుడిపదవిని అధిష్థించాను; దుర్మదంబునన్‌= చెడుగర్వంచేత; తుదిన్‌= చివరకు; పెను+పామును+ఐ= పెద్దసర్పంగా 
మారి; అధిక, దుఃఖుండన్‌+ఐతిన్‌= మిక్కుటమైన దుఃఖంకలవాడిని అయ్యాను; సుఖంబు, దుఃఖమున్‌= సుఖాన్నిగాని 
పరితాపాన్నిగాని; వదలక చేయుచోటన్‌= విడువక కల్పించేచోట; బలవత్‌+విధికి= బలమైన దైవానికి; ఏమి భరంబు= ఏమి 
బరువు; చెప్పుమా!= వచించుమా! 


తాత్సర్యం: నేను సమస్తవేదాలను చదివినవాడనే. ఎన్నోపుణ్యకార్యాలు చేసి నూరుయజ్ఞాలు నిర్వహించి, దేవేంద్రపదవిని 

అధిష్థించినవాడనే. కాని, చెడు గర్వంవలన తుదకు ఈ పాముగా మారి నేను ఈ దురవస్థకు లోనుగావలసి 

వచ్చింది కదా! సుఖదుఃఖాలను యథేచ్చగా కల్సించగల బలం దైవానికి ఉన్నది. దైవం చేయలేని పని ఏమి ఉన్నది? 
చెప్పుము. 

వ. అయ్యగస్త్యుచేత నిట్లు శాపగ్రస్తుండనై శక్రాసనంబువలనం బాసి యిట వచ్చుచునుండి 'మునీంద్రా! నాకు 
బూర్వస్తృతి సెడకుండను, బలవంతంబు లైన సత్త్వంబులు నన్ను ముట్టునప్పుడ బలహీనంబు లై భక్ష్యంబులు 
గాను, శాపవిమోక్షంబున కుపాయంబును బ్రసాదింపు' మని కృతాంజలి నై యున్న నాకుం గరుణించి 
మునివరుండు నా వేడిన వరంబు లిచ్చి వెండియు ని ట్లనియె. 121 

ప్రతిపదార్థం: ఆ+అగస్తుచేతన్‌= _అగస్త్యమునిచేత; ఇట్టు= ఈరీతిగా; శాప (గ్రస్తుండను+ఐ= శాపానికి లోనయినవాడనై; 
శక్ర+ఆసనంబువలనన్‌+పాసి= దేవేంద్రుడిగద్దె వీడి; ఇట= ఇక్కడకు; వచ్చుచున్‌+ఉండి= వస్తూఉండగా; ముని+ఇంద్రా!= 
బుషులలో గొప్పవాడా!; నాకున్‌= నాకు; పూర్వ, స్మృతి= పూర్వజన్మజ్ఞానం; చెడక+ఉండను= నశించిపోకుండా ఉండటానికి; 
బలవంతంబులు+ఐన, సత్త్యంబులు= బలంకలిగిన జంతువులు; నన్నున్‌= నన్ను; ముట్టునప్పుడు+అ= సమీపించేటప్పుడు; 
బలహీనంబులు+ఐ= బలంపోయినట్టివై; భక్ష్యంబులుగాను= తినదగినవిగాను; శాప, విమోక్షంబునకున్‌= శాపానికి విరుగుడు 
కలగటానికి; ఉపాయంబును= వెరవును; ప్రసాదింపుము+అని= అనుగ్రహించుము అని; కృత+అంజలినై+ఉన్న, నాకున్‌=దోసిలి 
యొగ్గి, ఉన్ననాపై; కరుణించి= దయచూపి; మునివరుండు= బుషులలో శ్రేష్టుడు; [అగస్త్యుడు] నా వేడిన= నేను కోరిన; 
వరంబులు+ఇచ్చి= వరాలు అనుగ్రహించి; వెండియు= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అగస్త్యుడిచేత నేను శపించబడినవాడనై, దేవేంద్రపదవికి దూరమై ఇక్కడకు వచ్చేటప్పుడు నేను ఆ 
మహర్షిని ప్రార్థించాను. “ఓమునిశ్రేష్టుడా! నేను సర్పజన్మాన్ని ఎత్తిన పిదపకూడ నాకు పూర్వజన్మపరిజ్ఞానం 
ఉండేటట్టున్నూ, బలం కల జంతువులు నా దరి చేరిన వెంటనే బలం కోలుపోయి నాకు ఆహారంగా అయ్యేటట్టున్నూ, 
నా శాపం తీరే మార్గాన్నీ అనుగ్రహించుము” అని అంజలి ఘటించాను. ఆ మునీశ్వరుడు నాయందు దయకలిగి 
నేను వేడిన వరాలు అను[గ్రహించి, మరల ఇట్లా అన్నాడు. 
క. 'క్రమమున నీ చేసిన ప్ర । శ్న్వములకు. బ్రత్యుత్తరములు సన్మతి నత్యు 

త్రము డెవ్వ( డిచ్చు నతనిక । తమునను శాపాంత మగు బుధస్తుత! నీకున్‌. 122 
ప్రతిపదార్థం: బుధస్తుత!= బుధులచేత పొగడబడినవాడా!; (క్రమమున= వరుసగా; నీ, చేసిన, (ప్రశ్ళములకున్‌= నీవు అడిగిన 
ప్రశ్నలకు; సత్‌+మతిన్‌= మంచిబుద్దితో; (ప్రతి+ఉత్తరములు= సమాధానాలు; అతి+ఉత్తము(డు= మిగుల శ్రేష్టుడగు; 


ఎవ్వడు+ఇచ్చున్‌= ఎవడు చెప్పుతాడో; అతని కతమునను= అతడి కారణంగా; నీకున్‌= నీకు; శాప+అంతము+అగున్‌= 
శాపం తీరిపోతుంది. 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: బుద్దిమంతులచేత పొగడిబడినవాడా! నీవు అడిగిన ప్రశ్నలకు గొప్పుబుద్దితో ఎవ్వడు సరిఅయిన 
సమాధానాలు చెప్పుతాడో, వాడికారణంగా నీకు శాపం తీరిపోతుంది. 


వ. అది దీర్లకాలంబునంగాని కా' దనియె; నేనును దద్వచనం బవలంబించి పెద్దకాలం బియ్యడవి నున్నవా(డ; 
నేడు నీ తమ్ము(డు నాకు నష్టప్రాప్తం బైన భక్ష్యం బయ్యె; నోపుదేని నా ప్రశ్నములకు. బ్రత్యుత్తరంబు లిచ్చి వీని 
విడిపించుకొ మ్మనిన ధర్మజుం డి ట్లనియె. 123 

ప్రతిపదార్థం: అది= నీ శాప విమోచనం; దీర్షకాలంబునన్‌+కాని= చాలకాలం గడిచినపిమ్మట కాని; కాదు+అనియెన్‌= 
జరుగదు అని చెప్పాడు; ఏనును= నేను కూడ; తద్‌+వచనంబు+అవలంబించి= ఆతడి మాటలను అనుసరించి; పెద్ద 
కాలంబు= చాలనాళ్ళు; ఈ+అడవిన్‌= ఈ అడవిలో; ఉన్నవాండ= ఉన్నాను; నేడు= ఈరోజు; నీ తమ్ముండు= నీ సోదరుడు; 
నాకు= నాకు; నష్ట ప్రాప్రంబు+ఐన= పోయినది తిరిగి లభించినట్టిదిగా; భక్ష్యంబు+అయ్యెన్‌= ఆహారం అయినాడు; 
ఓపుదు(వు)+ఏని= శక్తి ఉంటే, సమర్దుడవైతే; నా (ప్రశ్ళములకున్‌= నేను అడిగే ప్రశ్నలకు; (ప్రతి+ఉత్తరంబులు= సమాధానాలు; 
ఇచ్చి=ఒసగి, చెప్పి; వీనిన్‌= ఈ భీముడిని; విడిపించుకొమ్ము= నానుండి విడుదల చేసికొనుము; అనినన్‌= అని చెప్పగా; 
ధర్మజుండు= ధర్మతనయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నీ శాపవిమోచనం ఎంతోకాలం గడిస్తేకాని జరుగదు'- అని చెప్పాడు. నేను ఆమునీశ్వరుడి మాటలను 
అనుసరించి, ఈ అడవిలో చిరకాలంనుండి ఉన్నాను. నేడు నీ తమ్ముడు నాకు పోయినవస్తువు లభించినట్లుగా 
ఆహారంగా లభించాడు. నీకు శక్తి ఉంటే నేను అడిగే ప్రశ్చలకు సమాధానం చెప్పి, నీ తమ్ముడిని విడిపించుకొనుము' 
అని అనగా, ధర్మరాజు ఇట్లా బదులు పలికాడు. 


విశేషం: నీ తమ్ముడు దుష్టకాల ప్రాప్తండై నాకు, నీ తమ్ముడు నాకు లబ్దకాల ్రాప్తుండై- అనే పాఠాంతరాలు కొన్ని 
ప్రతులలో గోచరిస్తున్నాయి. 


క “నీ యడిగిన యర్ధాభి । ప్రాయములకు నుత్తరంబు పరువడి( జెప్పన్‌ 
ధీయుత! బ్రాహ్మణులకు గా । కాయతమతు లయ్యు నొరుల కవి విషయములే? 124 


ప్రతిపదార్థం: ధీయుత!= బుద్దిమంతుడవైనవాడా!; నీ+అడిగిన= నీవు ప్రశ్నించెడి; అర్థ+అభి ప్రాయములకున్‌= భావవిశదీకరణలకు; 
ఉత్తరంబు= సమాధానాలు; పరువడిన్‌+చెప్పన్‌= తగురీతిగా చెప్పటానికి; బ్రాహ్మణులకున్‌+కాక= విప్రులకు కాక; ఆయతమతులు+ 
అయ్యున్‌= విస్తారమైన బుద్దికలవారు అయినప్పటికిని; ఒరులకున్‌= ఇతరులకు; అవి= ఆ |ప్రశ్ళలకు సమాధానాలు; విషయములే= 


తైలిసిన) అంశాలా? 


తాత్సర్యం: బుద్దిమంతుడా! నీవు అడిగేప్రశ్చలకు జ్ఞానసంపన్ను లైన బ్రాహ్మణోత్తములు మాత్రమే సరిఅయిన 
ఠా [కాల యా ఆ 
సమాధానాలు చెప్పగలరు. కాని, ఎంతటి తెలివితేటలు ఉన్నవారైనా తదితరులకు అవి తెలిసినఅంశాలు కాగలవా? 


నిశేషం: మహాభారతంలో 1) నహుషప్రశ్నలు 2) యక్షప్రశ్నలు బహుళప్రచారం పొందినట్టివి. సంక్షిష్టా లైన ప్రశ్నలకు ధర్మరాజు 
సదుత్తరాలు చెప్పగలిగాడు. అరణ్యవాసంలో ధర్మరాజు గొప్పగొప్పబుషులకడ, విద్యాంసులకడ ఎన్నో వేదాంతవిషయాలను 
జిజ్ఞాసువు అయి నేర్చుకొన్నాడు. ఒకవిధంగా, ధర్మరాజు పం(డ్రెండేండ్డు విద్యార్థిగా నిరంతరవిద్యార్దన చేసినట్టు చెప్పవచ్చును. 
ధర్మరాజు అరణ్యాన్ని వేదాంతవిశృవిద్యాలయంగా మార్చుకొన్నాడు. ఈపద్యంలో నన్నయ నిపుణంగా కాకువును నిబంధించి 
ఆ ప్రశ్నలకు ధర్మజుడు సమాధానాలు చెప్పగలడని భావికథార్థాలను ధ్వనింపచేశాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


575 
ధర్మరాజు నహుషప్రశ్నంబులకు( బ్రత్యుత్తరంబు లిచ్చుట (సం. 3-177-13) 
వ. _ అయినను నా నేర్చు విధంబునం జెప్పెద నడుగు మనిన నజగరం బి ట్లనియె. 125 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికి; నా నేర్చువిధంబునన్‌= నాకు తెలిసినంతవరకు; చెప్పెదన్‌; అడుగుము; అనినన్‌= 
అని అనగా; అజగరంబు= ఆ కొండచిలువ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్సర్యం: అయినప్పటికిని, నాకు తెలిసిన మేరకు నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలను అడుగుము, అని 
అనగా, ఆ కొండచిలువ ఈవిధంగా అడిగింది. 


ఆ. 'ఘనుండ! యే గుణములు గలవాండు బ్రాహ్మణుం? । డతని కెటుంగందగినయట్టి వస్తు 
వెద్ది? దీని నాకు నెటింగింపు' మనిన ని | ట్లనుచు( జెప్పె. బాండవాగ్రజుండు. 126 


ప్రతిపదార్థం: ఘనుండ!= ఓ గొప్పవాడా! ఏ గుణములు+కలవాండు= ఎట్టి లక్షణాలు ఉన్నవాడు; బ్రాహ్మణుండు= విప్రుడు; 
అతనికిన్‌*ఎయుంగన్‌+తగిన+అట్టి, వస్తువు+ఎద్ది?= అతడికి తెలియతగిన పదార్థం ఏది?; దీనిన్‌= దీనిన్‌; నాకున్‌= నాకు; 
ఎజీంగింపుము= తెలుపుము; అనినన్‌= అని అడుగగా; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో 
మొదట పుట్టినవాడు అనగా ధర్మరాజు; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: 'ఓ గొప్పవాడా! ఏ గుణాలున్నవాడు (బ్రాహ్మణుడని అనబడుతాడు? అతనికి తెలియదగిన పరమార్థమేది? 
ఈ విషయాన్ని సవిస్తరంగా నాకు తెలుపునది' అని కొండచిలువ (ప్రశ్నించగా, పాండవులలో అ(గ్రజుడైన ధర్మరాజు 
ఈ విధంగా బదులు పలికాడు. 


సీ, “సత్యక్షమా దమ శౌచ దయా తపో । దాన శీలంబు లెందేని గాన 
నగు నట్టి వాండు బ్రాహ్మణుండు; సుఖంబు దుః | ఖంబు నై నెడ విమోహంబు నొంద 
కునికియ వానికి నుత్తమం బగు విద్య । యనిన “నీ చెప్పిన గుణము లివియు 
క్రియ శూద్రునందు. గల్గిన నతం డుత్తమ । ద్విజు(డు గానేర్చునే? నిజము విడిచి 


ఆ. నట్టు లయిన బ్రాహ్మణాదివర్ణవిభాగ | మెట్లు గలుగునయ్య? హీను లధికు 
లను వివేక మది యపార్ధకం బగుంగాదె! యనిన ననియె నంతకాత్మజుండు. 127 


ప్రతిపదార్థం: సత్య, క్షమా, దమ, శౌచ, దయా, తపస్‌+దాన, శీలంబులు= నిజంపలకటం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, 
నిర్మలత్వం, కరుణ, తపస్సు, త్యాగం, ఉత్తమ స్వభావం తమ నడవడిలో; ఎందు+ఏని= ఎవనియందు; కానన్‌+అగున్‌+అట్టి 
వాండు= కన్సించునో అటువంటివాడు; (బ్రాహ్మణు(డు= విప్రుడు (జ్ఞానంకలవాడు, ఆధ్మాత్యికమైన విజ్ఞత కలవాడు); సుఖంబు 
దుఃఖంబును+ఐన+ఎడ= సుఖంకాని శోకంకాని ఏర్పడినప్పుడు; విమోహంబున్‌+ఒందకునికియ= విభ్రాంతిని పొందకుండ 
ఉండటం; వానికిన్‌= అట్టివాడికి- అనగా అట్టిజ్ఞాని అయిన బుజువర్తనం కలిగిన (బ్రాహ్మణుడికి; ఉత్తమంబు+అగు, విద్య= 
గొప్పదైన చదువు; అనినన్‌= అని అనగా; (ధర్మరాజు చెప్పగా); నీ, చెప్పిన గుణములు= నీవు వచించిన లక్షణాలు; ఇవియున్‌= 
ఇవి అన్నియున్నూ; (క్రియన్‌= ఆచరణలో శూద్రునందున్‌= శూ(ద్రుడియందున అనగా శూద్రకులంతో పుట్టినవాడికి; కల్గినన్‌= 
ఉంటే; అతండు= అట్టిశూద్రుడు; ఉత్తమ ద్విజుండు+కానేర్చునే= శ్రేష్టుడగు బ్రాహ్మణుడు కాగలడా?; నిజము, విడిచినట్టులు+ 
అయిన= అసలు పుట్టుకకు సంబంధించిన యాథార్థ్యాన్ని వదలి పెట్టితే; బ్రాహ్మణ+లది, వర్ల, విభాగము= విప్రులు మున్నగు 
కులాల విచక్షణ; ఎట్టు కలుగున్‌+అయ్య?= ఏ విధంగా నిర్ణయించటానికి వీలు కలుగుతుంది?; హీనులు= తక్కువవారు; 
అధికులు= గొప్పవారు; అను= అనెడి; వివేకము= విచక్షణ అది=అది; అపార్థకంబు+అగున్‌+కాదె= అర్థరహితం కాదా? 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనినన్‌= అని (నహుషుడు) అడుగగా; అంతక+ఆత్మజుండు= యముడికొడుకు, ధర్మరాజు; అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: 'సత్యం, సహనం, ఇంద్రియ నిగ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, సత్‌స్వభావం అనే గుణాలు 
ఎవడి (ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కన్పిస్తాయో అట్టివాడే బ్రాహ్మణుడు. సుఖం దుఃఖం ఏర్పడే పట్టులలో తాను 
మోహం పొందక సమబుద్దితో ఉండగలగటమే (బ్రాహ్మణుడు ఆర్జింపతగిన గొప్పుచదువు'- అని ధర్మరాజు పలికాడు. 
అంతట, నహుషుడు 'ఓధర్మరాజా! నీవు (బ్రాహ్మణత్వం సత్రవర్తనవలన సద్దుణాలవలన మాత్రమే సంప్రాప్తిస్తుందని 
పలుకుతున్నావు. అట్లయితే, నీవు పేర్కొనిన ఆ సద్గుణాలు, ఆ సత్రవర్తన శూద్రకులంలో పుట్టినవాడిలో కన్పిస్తే 
ఆతడిని బ్రాహ్మణుడు అని చెప్పగలవా? అపార్థం కలుగకుండ వివరించవలసింది'- అని ఎదురు ప్రశ్న వేయగా 
ధర్మరాజు ఇట్టా తెలిపాడు. 


విశేషం: ప్రాచీనభారతీయసాహిత్యంలో సంఘంలో (బ్రాహ్మణుడికి విశేషప్రతిపత్తి ఉండేది. (బ్రాహ్మణుడు అనగా (బ్రహ్మజ్ఞానాన్ని 
ఆర్జీంచేవాడు. ఎవడు (బ్రాహ్మణుడు? మహాభారతంలో రెండుతావుల గ్రుచ్చి గ్రుచ్చి వేయబడింది ఈ ప్రశ్న. (ఈ ప్ర్షే 
యక్షప్రశ్నలలోకూడ ఉన్నది). బౌద్దవాజ్మయంలో బుద్దుడి ప్రబోధంగా పేరొందిన ధమ్మపదంలో ఒక అధ్యాయం ఈ (ప్రశ్నకు 
సమాధానంగా ప్రత్యేకించబడింది. (బ్రాహ్మణత్వం జన్మచేతమా(త్రమే లభించదు- అనే విషయాన్ని 'ద్విజ' శబ్దం నొక్కి 
చెప్పుతున్నది. ద్విజుడు- అనగా రెండుపుట్టుకలు కలవాడు. ఒక పుట్టువు (ప్రాకృతజన్మం; జ్ఞానసముపార్దనపిమ్మట లభించేది 
రెండవజన్మం. (యక్షప్రశ్చలనుకూడ పరికించండి). 

వ. 'ప్రమాదంబున వర్ణసంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేటువేటి స్వాయం 
భువుం డైన మనువు సెప్పె; సత్యాదిగుణంబులు శూద్రునందుంగలిగినేని వాండు సచ్చూద్రుండు.గాక 
బ్రాహ్మణుండు గానేర్చునే? యవి బ్రాహ్మణునందు లేనినాడు శూద్రుం డనంబడు( గావున వృత్తంబ 
యుత్తమంబు. 128 

ప్రతిపదార్థం: (ప్రమాదంబునన్‌= ఆకస్మికమైన వైపరీత్యాలు ఏర్పడినప్పుడు; వర్ల, సంకరంబు+అయినప్పుడు= కులాలు 
కలిసిపోయిన సమయంలో; వర్లపరీక్షా+అర్థంబుగాన్‌= కులాలను పరీక్షించి నిర్ణయించటం కొరకై; బ్రాహ్మాణ+ఆదులకున్‌= 
విప్రులు మున్నగువారలకు; వృత్తంబు= శీలం; వేణు వేజు= వివిధరీతులలో; స్వాయంభువుండు+ఐన, మనుపు= స్వాయంభువ 
మనువు; చెప్పెన్‌= నిర్ణయించాడు; సత్య+ఆది, గుణంబులు= సత్యం మున్నగు లక్షణాలు; శూ(ద్రునందున్‌= శూద్రకులాలలో 
జన్మించినవాడియందు; కలిగెన్‌+ఏని= ఉన్నట్టయితే; వాండు= అట్టి శూద్రుడు; సత్‌+హద్రుండున్‌+కాక= మంచిశూద్రుడు 
అని చెప్పదగునుకాని; బ్రాహ్మణుండు+కానేర్చునే= బ్రాహ్మణుడు కాగలడా?; అవి= ఆ సత్యాది సద్గుణాలు; (బ్రాహ్మణునందున్‌= 
విప్రడియందు; లేనినాండు= ఉండని సందర్భంలో; (అతడు) శూద్రుండు+అనంబడున్‌= శూద్రుడే అనబడతాడు; కావునన్‌= 
కాబట్టి; వృత్తంబు+అ= ప్రవర్తనమే; ఉత్తమంబు= గొప్పది. 

తాత్పర్యం: ప్రమాదాలు సంభవించి వర్షసాంకర్యం ఏర్పడినప్పుడు కులాలను నిర్లయించటానికై వేరువేరు (ప్రవర్తనలను, 

గుణాలను స్వాయంభువమనువు నిర్ణయించి చెప్పాడు. సత్యం మున్నగు మంచి లక్షణాలు శూ(ద్రకులంలో 

జన్మించినవాడిలో ఉన్నప్పుడు అతడు మంచిశూద్రుడు కాగలడుకాని బ్రాహ్మణుడు కాగలడా? అట్టి సద్గుణాలతో 
కూడిన స(త్రవర్తన బ్రాహ్మణకులంలో పుట్టినవాడిలో లేనియెడల, అట్టివాడు శూద్రుడు అని చెప్పక తప్పదు. కాబట్టి 
సత్‌ప్రవర్తనే గొప్పది. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 577 


తే. వృత్తవంతుండు వెండియు వివిధగతుల । వృత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుం 

దైనవాండు విహీనుండ యండ్రు గాన । విత్తరక్షకుం గడు మేలు వృత్తరక్ష, 129 
ప్రతిపదార్థం: వృత్తవంతుండు= మంచినడవడి కలవాడు; వెండియున్‌= మరల; వివిధగతులన్‌= పెక్కుభంగుల; వృత్తవంతుండు+ 
కానేర్చున్‌= సౌశీల్యవంతుడు కాగలడు; వృత్త, హీనుండైనవాండు= సత్ర్రవర్తన లేనివాడు; విీహీనుండు+అ= ఏమీ లేనివాడే; 
అండ్రు= అని అంటారు; కానన్‌= కాబట్టి; విత్తరక్షకున్‌= ధనాన్ని రక్షించుకొనటంకంటె; వృత్తరక్ష= నడవడిని కాపాడుకొనటమే; 
కడు= మిక్కిలి; మేలు= శుభం. 
తాత్పర్యం: మంచినడవడి కలవాడు, మరల మరల పెక్కుభంగుల తన సౌశీల్యాన్ని కాపాడుకొనగలడు. స(త్రవర్తన 
లేనివాడు, ఎన్నటికిని లేనివాడే. ధనాన్ని కాపాడుకొనటంకంటె తన సౌశీల్యస(త్రవర్తనలు కాపాడుకొనటమే మేలు. 


విశేషం: 'వృత్తవంతుండు..... వృత్తహీను(డు' - అనే పై పంక్తికి 'విత్తహీనుండు వెండియు వివిధ విధుల విత్తవంతుండు 
గానేర్చు వృత్తహీనుం- అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో కనబడుతున్నది. 


వ. అనిన నజగరం బి ట్లనియె. 130 
తాత్పర్యం: అని ధర్మరాజు పలుకగా ఆ కొండచిలువ ఈ విధంగా అన్నది. 


తే. 'అప్రియంబు జేసియు మటి యనృతవాది । యయ్యు హింస గావింపని యమ్మహాత్ముం 
దేంగు సుగతికి నం; ద్రది యె ట్లహింస | యనఘ! యింత విశేష మెట్లయ్యె చెపుమ!' 131 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైనవాడా!; అప్రియంబున్‌+చేసియు= ఇతరులకు (ప్రీతి కలిగించని పనులు- అనగా 
అపకారాలు చేసికూడా; మటి; అనృతవాది+అయ్యున్‌= అసత్యాలు పలికినవాడు అయినప్పటికిని; హింస, కావింపని= హింసను 
చేయని; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; సుగతికిన్‌= పుణ్యలోకానికి; ఏంగున్‌= వెళ్ళుతాడు; అండ్రు= అని అంటారు; 
అది+ఎట్టు= అని యే రీతిగా సాధ్యపడుతుంది; అహింస= ఇతరులను హింసించ కుండటం; ఇంత విశేషము= ఇతంటి గొప్ప 
మహిమకలది; ఎట్టు+అయ్యెన్‌= ఎట్టు కాగలిగింది; చెపుము+అ= వచింపుము. 

తాత్సర్యం: పాపరహితుడవైన మహాత్మా! ఇతరులకు అపకారాలు చేసి, అసత్యాలు పలికినప్పటికిని హింస చేయనివాడు 

పుణ్యలోకాన్ని ఆర్టిస్తాడు అని పెద్దలు చెప్పుతారు. ఇది యెట్లా సాధ్యం? “అహింసి ఇంతటి పరమధర్మం ఎట్లా 

అయిందో దయచేసి నాకు వివరించి చెప్పుము. 

వ. అనిన ధర్మృతనయుం డి ట్లనియె; 'దానంబును బ్రియంబుచేతయును సత్యంబును నహింసయు ననునవి 
నాలుగును సమంబుల యయినను నహింస విశేషం; బెట్లనిన దేవమనుష్యతిర్యగ్యోను లను మూండు 
గతులయందును మనుష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిన దేవగతి వదయు; 
విపరీతవర్తనుండు తిర్యగ్యోనులం బొందు నని యిట్లు తన చేసినప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన 
ధర్మరాజున కతిప్రీతుం డై భీమసేనుని విడిచి శాపవిముక్తుండై దివ్యరూపంబు సేకొనియున్న నహుషువలన 
నధ్యాత్మవిద్యారహస్యంబు లిమ్ముగా నెటింగి యుధిష్టిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు 
వచ్చియున్నంత. 132 


ప్రతిపదార్థం: అనినన్‌= (నహుషుడు) ఆ విధంగా చెప్పగా; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; దానంబును= ఇతరులకు త్యాగబుద్దితో ఇవ్వటం; ప్రియంబుచేతయును= ఉపకారం చేయటమున్నూ; సత్యంబునున్‌= 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిజాన్ని దీక్షగా పలకటమున్నూ; అహింసయున్‌= భూతదయ కలిగి ఇతర (ప్రాణులకు కీడుచేయక పోవటమున్నూ; అనునవి= 
అనే ధర్మాలు నాలుగున్నూ; సమంబులు+అ= సమానాలే; అయిననున్‌= అయినప్పటికినీ; అహింస= ఇతరప్రాణులను 
హింసించకపోవటం; విశేషంబు= గొప్పది; ఎట్టు+అనినన్‌= అది ఏ విధంగా చెల్లుతుంది అంటే; దేవ, మనుష్య, తిర్యక్‌+యోనులు= 
దేవతల యొక్కయు, మానవుల యొక్కయు, జంతువుల యొక్కయు, గర్భాలు; అను మూడు గతుల+అందును= అనే 
టటువంటి మూడు మార్గాలలోనూ; మనుష్యుండు= మనుజుడు; దాన+ఆది+గుణంబులు= దానం మున్నగు లక్షణాలు; 
కలిగి= కలిగిఉండి; అహింసా, పరుండు+అయినన్‌= అహింసను దీక్షతో అనుసరించేవాడు అయితే; దేవగతి+పడయు= 
దేవలోకాన్ని పొందుతాడు- అనగా పునర్జన్మలో దేవతలలో ఒకడుగా జన్మిస్తాడు; విపరీత, వర్తనుండు= వ్యతిరేకంగా 
ఆచరించేవాడు- అనగా హింసాపరుడు అయినవాడు; తిర్యక్‌+యోనులన్‌+పొందున్‌= జంతువులకు పుట్టుతాడు; అని= 
అంటూ; ఇట్టు= ఈ విధంగా; తన, చేసిన, 'ప్రశ్చంబులకున్‌= తాను అడిగిన ప్రశ్నలకు; ఉత్తరంబులు= సమాధానాలను; 
చెప్పినన్‌= వచించగా; ధర్మరాజునకు= ధర్మతనయుడికి; అతి ప్రీతుండు+ఐ= మిక్కిలి ప్రేముడి కలవాడై; భీమసేనుని, 
విడిచి=భీముడిని వదలిపెట్టి; శాప విముక్తుండు+ఐ= శాపంనుండి విడుదల పొందినవాడై; దివ్య, రూపంబు+చేకొని= దేవతల 
ఆకృతి పొందినవాడై; ఉన్న= ఉండిన; నహుషు వలనన్‌= నహుషుడిమూలాన; అధ్యాత్మ, విద్యా, రహస్యంబులు= పరలోకాలకు 
సంబంధించిన జ్ఞానంలోని నిగూఢవిషయాలను; ఇమ్ముగాన్‌+ఎటింగి= సంపూర్ణంగా తెలిసికొని; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
వృకోదరున్‌+తోడ్కొని= భీముడిని వెంటపెట్టుకొని; నిజ+ఆ(శ్రమంబునకు= తన నెలవుకు; వచ్చి+ఉన్నంతన్‌= చేరిఉండగా. 


తాత్పర్యం: అని ఆ కొండచిలువ అనగా, ఈ విధంగా చెప్పాడు; “దానం, పరోపకారం, సత్యం, అహింస- అనేవి 
నాలుగున్నూ సమానాలైన గొప్పధర్మాలే. అయినను, వాటిలో “అహింస మిక్కిలి గొప్పది. జీవుడు- దేవతలలో 
మనుజులలో జంతువులలో పునర్జన్మం ఎత్తుతూ ఉంటాడుకదా! అందులో దానదయాది గుణాలు కలవాడై అహింసను 
దీక్షతో ఆచరించినవాడు దేవజన్మం పొందుతాడు; హింసాపరుడు జంతువుగా జన్మిస్తాడు. దానాది సద్గుణాలు కలిగి 
అహింసాపరుడైన మనుజుడికి దివ్యత్వం లభిస్తుంది కాబట్టి అహింస పరమధర్మంగా పేర్కొనబడింది” అని చెప్పాడు. 
అంతట నహుషుడు, ధర్మరాజు చెప్పిన సమాధానాలకు మిక్కిలి ప్రీతిచెందినవాడై భీముడిని విడిచిపెట్టాడు. అప్పుడు 
నహుషుడికి శాపవిమోచనం ఏర్పడి దివ్యమైన ఆకృతితో నిలిచి, ధర్మరాజుకు పెక్కు ఆధ్యాత్మిక విద్యారహస్యాలను 
బోధించాడు. అంతట ధర్మరాజు, భీముడిని తోడ్కొని తన నెలవుకు వెళ్ళాడు. అప్పుడు, 
క. ఖరకిరణతాపమున నురు | తరదవదాహమున శోషితము లైన వనాం 

తరతరుతతి కాప్యాయన । కర మై వర్ష్నాగమంబు కడు బెడంగయ్యెన్‌. 133 
ప్రతిపదార్థం: ఖర, కిరణ, తాపమునన్‌= తీక్ష్‌ణ మైన ఎండవేడిమి వలన; ఉరుతర దవ దాహమునన్‌= అంతకంటె 
ఎక్కువఅయి అడవిలో వ్యాపించిన అగ్గివలన; శోషితములు+ఐన= ఎండిపోయిన; వన+అంతర, తరుతతికిన్‌= అడవిమధ్యలో 


ఉన్న చెట్లసమూహాలకు; ఆప్యాయనకరము+ఐ= (ప్రీతిని కలిగించేదై; వర్ష్వాఆగమంబు= వానకాలం రాక; కడు= మిక్కిలి; 
బెడంగు+అయ్యెన్‌= మనోహరమై ఒప్పినది. 


తాత్సర్యం: తీక్ష"ణఇమైన ఎండవేడిమిచేతను, అంతకంటె ఎక్కువవేడిమి కల్పించే దావానలంవలనను అడవిలోని 
చెట్టు మిక్కిలి ఎండిపోయినవి. అట్టి చెట్ల సముదాయానికి సంప్రీతి ఘటించే వానకాలం మిక్కిలి శుభకరమై 
ఆహ్లాోదకరమై అరుదెంచినది. 
క. నాలుగుకెల(కుల నవఘన । జాలంబులు వ్రేలి కురిసె రుంరూనిలవే 

గాలోలము లై బహుల । స్థ్టూలపయోధార లోలి. దుములంబులుగాన్‌. 134 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 579 


ప్రతిపదార్థం: నాలుగు కెల(కులన్‌= నాలుగువైపులను; నవ, ఘన, జాలంబులు= (క్రొత్తవైన నల్లని మేఘాల గుంపులు; 
రుంరూ+అనిల, వేగ+ఆలోలములు+ఐ= సెనుగాలి వీచే వేగంచేత కదలించబడి; బహుల, స్టూల, పయన్‌+ధారలు= 
విస్తారమైన పెద్దవైన జడివాన ధారలు; ఓలిన్‌= వరుసగా; తుములంబులుగాన్‌= దట్టమైనవిగా; వ్రేలి, కురిసెన్‌= (క్రమ్ముకొని 


వరించాయి. 
యె 


తాత్పర్యం: నాలుగుదెసలను క్రమ్ముకొని, క్రాక్కారుమొగిలు దొంతరలు తీవ్రమైన పెనుగాలితాకిడిచేత కదల్పబడి, 
దట్ల మైన జడి వానజల్లులు మిన్ను మన్ను ఆవరించుకొని పెద్ద పెద్ద ధారలుగా వర్షించాయి. 
0 = (30) యలు యలు 0 


విశేషం: కెలను- ఏకవచనం; కెలంులు బహువచనం. “వాలికురిసె” అనే పాఠాంతరం కొన్ని చోట్ట కనబడుతున్నది. 


క ఘనతరధర్మతమం బొకొ |; యనంగ ఘనాఘనతమిస్ర మవిరళ మై క 
ప్పిన జనులకు వస్తువిభా । వన మొక్కొకమాటు గలిగె వైద్యుతరుచులన్‌. 135 


ప్రతిపదార్థం: ఘన, తర, ధర్మ, తమంబు+జఒకొ+అనంగ= మిక్కిలి గొప్పదైన స్వాభావిక మైన చీకటా అనేటట్టుగా; ఘనాఘన, 
తమిస్రము= మబ్బులవలన ఏర్పడిన అంధకారం; అవిరళము+ఐ= దట్టమై; కప్పిన= ముసరగా; జనులకున్‌= (ప్రజలకు; వస్తు 
విభావనము= వస్తువులను గుర్తించకలగటం; వైద్యుత, రుచులన్‌= మెరపుతీగెల యొక్క వెలుగులచేత; ఒక్కొకమాటు= 
అప్పుడప్పుడు; కలిగెన్‌= కలిగింది. 


తాత్పర్యం: కురిసేమబ్బులచేత వ్యాపించిన అంధకారం, స్వాభావికంగా ఏర్పడిన దట్టమైన చీకటా అనునట్టుగా 
మిక్కుటమై కప్పింది. అప్పుడప్పుడు మెరుపులు మెరిసినప్పుడు కలిగే వెలుగుల వలననే జనులకు ఆ చీకట్టలో ఉన్న 
వస్తువులు కనపడుతూ ఉండేవి. 


విశేషం: 'ఘనతరనైశతమంబొకొ” అనేది పాఠాంతరం, అప్పుడు- ఘనతర, నైశు తమంబు+ఒకొ= మిక్కిలి ఎక్కువైన 
రేయిచీకటి ఒకొ- అని అర్థం ఏర్పడుతుంది. ఈ పాఠాంతరమే సమంజసంగా కన్పిస్తున్నది. నిశాసంబంధమైనది నైశము. 


చ. అరుదుగ దత్సయోదసమయంబున నొక్కట విస్తరిల్లె నం 

బరమున నంబుదధ్వనియు. బల్వలభూముల భూరిదర్జ్దురో 

త్మరరవముల్‌ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం 

తరమదమంజులస్వన ముదారతరం బగుచున్‌ వనంబునన్‌. 136 
ప్రతిపదార్థం: అరుదుగన్‌= అచ్చెరువుగా; తద్‌+పయోద, సమయంబునన్‌= ఆ వర్గాకాలంలో; ఒక్కట= ఒకేమారుగా; 
అంబరమునన్‌= ఆకసాన; అంబుదధ్వనియున్‌= మేఘాల గర్జనలున్నూ; పల్వలభూముల= నీటిగుంటలు కల చోట్లలో; భూరి, 
దర్దుర+ఉత్కర, రవముల్‌= విస్తార మైన కప్పలసముదాయాల బెకబెకలు; మహీరుహ, శిఖండములందు= చెట్టకొసలలో; 
శిఖండి, తాండవ+అంతర, మద మంజుల, స్వనము= నెమిళ్ళు నృత్యం చేసేటప్పుడు మత్తిల్లి కావించే మనోజ్ఞమైన ధ్వని 
(క్రేంకారాలు); వనంబునన్‌= అడవిలో; ఉదారతరంబు+అగుచున్‌= మిక్కిలి ఒప్పి గొప్పగా శోభిస్తూ; విస్తరిల్లైన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: అడవిలో ఆ వర్షాకాలంలో ఆశ్చర్యకరంగా ఆకసంలో మేఘాల గర్జనలున్నూ నేలపై నీటిగుంటలలో 
కప్పల బెకబెకలున్నూ, చెట్టకొసలపై నర్తించే నెమిళ్ల క్రేంకారరావాలున్నూ ఒకేసారి అంతటా విస్తరించాయి. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: స్వభావోక్తి 
చ. దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో 

మిళితసుగంధబంధుర సమీరణ మన్‌ సఖి యూచుచుండంగా 

నులియుచు పువ్వుగుత్తులను నుయ్యెల లొప్పంగ నెక్కియూంగి ను 

బ్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్‌. 137 
ప్రతిపదార్థం: దళిత, నవీన, కందళ, కదంబ కదంబక కేతకీ, రజస్‌+మిళిత, సుగంధ, బంధుర, సమీరణము+అన్‌ సఖి= 
అప్పుడే వికసించిన మొగ్గలుగల కడిమి చెట్ల పూలగుంపుల వాసనతోనూ, మొగలిపూల పుప్పొడితోమా కలిసిన దట్టమైన 
పరిమళంతో కూడుకొనిన వాయువు అనే నెచ్చెలి; ఊచుచు+ఉండణగాన్‌= ఇటునటు కదలికలు కలిగిస్తూ ఉండగా; ఉలియుచు= 
ధ్వనిచేస్తూ; పువ్వు, గుత్తులు+అను= పుష్పగుచ్చాలు అనే; ఉయ్యెలలు= డోలికలు; ఒప్పంగన్‌+ఎక్కి= ఒయారంగా ఎక్కి; 
ఉల్లలత్‌+అళినీ కులంబు= విలాసంగా చలిస్తున్న ఆడు తుమ్మెదలగుంపు; మృదుల, ధ్వని, గీతము= మనోహర మైన నినాదం 
అనే పాటలను; విస్తరించుచున్‌= వ్యాపింపచేస్తూ; ఊంలెన్‌= ఊగెను. 


తాత్పర్యం: ఆడు తుమ్మెదలగుంపులు మనోహరమైన పాటలు పాడుతున్నట్టు మెత్తని రొద చెస్తున్నాయి. ఆ 
ఆడుతుమ్మెదలు పువ్వులగుత్తులు అనే ఊయల లెక్కాయి. ఈ ఊయెలను వాయువు అనే నెచ్చెలి ఊపుతూ 
ఉన్నది. ఆ వాయువు అరవిచ్చిన కడిమిమొగ్గల పూవులగుంపుల సువాసనలతో, మొగలిపువ్వుల పుప్పాడులతో కలిసిన 
దట్టమగు పరిమళంతో కూడిఉన్నది. 


విశేషం: అలం: రూపకం ఈ పద్యం రెండవ పాదంలో 'సమీరణుండన్‌ సఖు. డూచుచుండ(గా' అనే పాఠాంతరం కొన్ని 
ప్రతుల్లో ఉన్నది. 
క. సురచాపచిత్రగగన | స్పురణం బురణించునట్లు భూవనిత నిరం 

తరచిత్రిత యై యొప్పెను | సురుచిరనవతృణశిలీంధ్రసురగోపములన్‌. 138 
ప్రతిపదార్థం: భూవనిత= భూదేవి; సుర, చాప, చిత్ర, గగన, స్ఫురణన్‌+పురణించునట్టు= ఇంద్రధనుస్సు బొమ్మతో కూడిన 
ఆకసాన్ని తలపింపచేస్తున్నట్టుగా; సురుచిర, నవ, తృణ, శిలీంధ్ర, సురగోపములన్‌= బాగా వెలుగొందే (క్రొత్తపచ్చగడ్డితో, 
పుట్టగొడుగులతో, ఆ(రకీటకాలతో; నిరంతర చిత్రిత+ఐ= సదా రంగురంగుల కూర్పులతో చిత్రించబడినదై; ఒప్పెన్‌= 
విలసిల్లింది. 


తాత్సర్యం: (క్రొత్తగా మొలకెత్తిన పచ్చగడ్డి, పుట్టగొడుగులు, ఆర్రకీటకాలు - వీటియొక్క రంగురంగుల కూర్చుతో 
సదా ప్రకాశిస్తున్న భూదేవి వన్నె చిన్నెల ఇం(ద్రధనుస్సుతో వెలుగొందే ఆకాశంవలె విలసిల్లింది. [ఆర్ష - ఆరుద్ర- 
పురుగు. వానకురిసి నేలతడిగా ఉన్నపుడు కలుగునట్టి పట్టువంటి దేహం గల ఒకపురుగు] 


విశేషం: అలం: ఉపమ. భూవనిత అనుచో రూపకం, సమసష్టిపై రూపకానుప్రాణితమైన ఉపమ. 'తృణ శిఖీంధ్ర'- అనే 
పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


వ. తతృమయానంతరంబున. 139 
తాత్పర్యం: ఆ వర్షాకాలానికి తరువాత. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


581 
ఉ.  భూసతికిం దివంబునకు. బొ ల్పెసంగంగ శరత్సమాగమం 
బాసకల ప్రమోదకర మై విలసిల్లై మహర్షిమండలో 
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ 
బ్బాసనశోభితం బగుచు నబ్ద్బజాయానముతో సమానమై. 140 


ప్రతిపదార్థం: భూసతికిన్‌= భూదేవికిని; దివంబునకున్‌= స్వర్గలోకానికి; పొల్పు+ఎసంగంగన్‌= అందం చిందులాడేటట్టుగా; 
శరద్‌ +సమాగమంబు= శరదృతువుయొక్క కలయిక; ఆసకల, (ప్రమోదకరము+ఐ= అందరకు ఆనందాన్ని కలిగించేదై; మహర్షి 
మండల+ఉపాసిత, రాజహంస, గతి, భాతి= మహర్షులసమూహంచేత ఆరాధించబడిన రాయంచల నడక మాదిరిగా; ప్రసన్న, 
సరస్వతీకము= నిర్మల మైనసరస్వతితో కూడిన; అబ్బాసన, శోభితంబు= (బ్రహ్మదేవుడితో కూడింది; అగుచున్‌; అబ్బజు, 
యానముతో, సమానము+ఐ= (బ్రహ్మదేవుడివాహన మైన హంసతో సమాన మై; విలసిల్లైన్‌= ఒప్పారింది. 


తాత్పర్యం: సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ శరత్తు భూదేవికీ స్వర్గానికీ అందం చిందిస్తూ విలసిల్లింది. శరత్తు, 
మహర్షుల సమూహంచేత ఆరాధించబడిన రాజహంసల గమనాన్ని స్ఫురింపజేసింది. స్వచ్చ మైన సరస్వతితో 
కూడిన (బ్రహ్మదేవుడితో, బ్రహ్మదేవుడివాహన మైన హంసతో సమానమై ఒప్పారింది. 
విశేషం: శరత్కాలం తెల్లని వెన్నెలరాత్రులకు సుప్రసిద్దం. శరదృతువు ఇటు నేలకు అటు నింగికి శోభ చేకూరుస్తుంది; 
శరదృతువునందే సప్తర్షిమండలం స్ఫుటంగా ఆకసంలో ఉదయించి కన్పిస్తుంది. రాజహంసలు శరత్కాలంలోనే మానససరోవరాన్ని 
చేరుకొంటాయి. సరస్వతి తెలుపు. ఆమె నామాంతరం శారద. (బ్రహ్మదేవుడి వాహనం హంస తెలుపు. అతడు అబ్బజుడు; 
తామర పువ్వులు శరత్కాలంలో శోభిస్తాయి. అలం : ఉపమ. 'రాజహంస గతిభాసి'- అని పాఠాంతరం కొన్ని ప్రతులలో 
ఉన్నది. 
ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం 

జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో 

దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క 

ర్బూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై. 141 


నన్నయభట్ట కనిత్వము సంపూర్ణము 


ప్రతిపదార్థం: శారదరాత్రులు= శరత్కాలంలోని రాత్రులు; ఉజ్జల, లసత్‌+తర, తారక, హార, పంక్తులన్‌= మిక్కిలి (ప్రకాశించే 
నక్షత్రాలతో కూర్చబడిన దండల వరుసలతో; వికసత్‌+నవ, కైరవ+గంధ, బంధుర+ఉదార, సమీప, సౌరభము, తాల్చి= 
వికసించిన (క్రొత్తతెల్లకలువల ఘాటైన సువాసనతో కూడిన గొప్పదైన గాలి యొక్క పరిమళం వహించి; సుధాంశు, వికీర్యమాణ, 
కర్పూర, పరాగ, పాండు, రుచి, పూరములు= అంతట వెదజల్లబడిన కప్పురపుపుప్పొడివంటి చంద్రుడియొక్క తెల్లని వెన్నెల 
వెల్లువలతో; అంబర, పూరితంబులు+ఐ= ఆకసాన్ని నింపినట్టి వై; చారుతరంబులు+అయ్యెన్‌= మిక్కిలి సుందరాలు 


అయినవి. 


తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానా లైన నక్షత్ర మాలికలతో కూడిఉన్నవి, వికసించిన 
కొం(గొత్త తెల్లకలువల దట్టమైన సుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటా 
వెదజల్లబడిన కప్తురపుపుప్పొడివలె ఆకసాన్ని అవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి ఆకాశాన్ని నిండుకొని 
మిక్కిలి సొగసుగా ఉన్నాయి. 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'పూరములం బరిపూరితంబులై' - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. ఆరణ్య పర్వానికి సంబంధించిన 
తాటాకు (వ్రాతప్రతులన్నిటిలోనూ ఈపద్యం చివర “నన్నయభట్టు కవిత్వం సంపూర్ల్ణం'- అనే వాత కనపడుతున్నది. 
అందువలన విద్వాంసులు అందరు ఇంచుమించుగ ఏకగ్రీవంగా ఈ విషయాన్ని అంగీకరించి ఉన్నారు. ఇక, ఈ పద్యం చివర 
కొందరు పండితోత్తములు ఒక స్వారస్యాన్ని ఉల్లేఖిస్తున్నారు. నన్నయభట్టు ఇట అసంపూర్ణంగా ఆరణ్యపర్వశేషాన్ని ఎందుకు 
వదలిపెట్టాడు? ఈ ప్రశ్నకు పలువురు పండితులు పలురీతుల సమాధానాలు చెప్పుతున్నారు. కొందరు నన్నయభట్టు 
మరణాన్ని, మరికొందరు రాజరాజనరేంద్రుడి మరణాన్ని కారణంగా ఊహిస్తున్నారు. అందరూ అంగీకరించిన విషయం- 
ఇచట నన్నయమహాకవికవిత ఆగిపోవటం. ఈ పద్యంలోని చివరిపదగుంఫనం- పాండురుచిపూరములు+అంబరపూరి తంబులై- 
అని విరవటానికి బదులు- పాండురుచిపూరములన్‌+పరపూరితంబులై అని సంధి విశ్లేషించిన, నన్నయ [వ్రాసిన చివరిపద్యంలో 
చివరిమాట 'పరపూరితంబులై' అని ఏర్పడుతున్నది. నన్న్మయమహాకవి ఇకపై భారతం తాను వ్రాయటం పొసగదు అనిన్నీ, 
అది పరపూరితం కాక తప్పదు అనిన్నీ సూచించటానికే ఇట్టా వ్రాశాడా? లేక కేవలం యాదృచ్చికంగా నన్నయ ఘంటం నుండి 
అట్టిపదగుంఫనం వెలువడిందా? భవభూతిమహాకవి- బుషికల్పుల వాక్కులను అర్థం అభిసరిస్తుందని చెప్పి ఉన్నాడు 
(బుషీణాం పునరాద్యానాం వాచ మర్జో౭_నుధావతి). రాజరాజనరేంద్రుడు నన్న్మయమహాకవిని మహాభారతాన్ని తెలుగున 
రచించుమని కోరినప్పుడే, ఆ మహాకవి చెప్పిన సమాధానం అనుశీలించతగింది. 


'అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా 

'్తముల యశేషసారము ముదంబున( బొందను, బుద్దిబాహు వి 

క్రమమున దుర్గమార్థజలగౌరవభారత భారతీసము 

ద్రము( దణియంగ నీదను విధాతృన కైనను నేరంబోలునే.” (ఆది. 1.19) 


పైపద్యంలో ఎవ్వరైనా ఒకరు భారతం తుదముట్టవ్రాయజాల రని తెలిపిఉన్నాడు. అందులో ఒక స్వారస్యం 
ఉన్నది. తనకే కాదు కదా! ఆ పని 'విధాతృన కైనను నేర బోలునే' అన్నాడు. అనగా సాధ్యమైతే కవిబ్రహ్మకు సాధ్యం 
కావలె. కాని, నన్నయ తనకు పిమ్మట సుమారు రెండువందల సంవత్సరాల తదుపరి పుట్టే కవిబ్రహ్మకూడ 
మహాభారతాన్ని పూర్తిచేయలే డని చెప్పాడా? కవుల వాక్కుద్దికి ఎన్నో నిదర్శనాలు పెద్దలు చూపగలరు. 

నన్న్మయమహాకవి మహాభారతం ప్రాసేనాటికి జ్ఞానవయోవృద్దుడు. రాజరాజనరేంద్రుడు క్రీ.శ. 1022 ఆగష్టు 
పదునారవ తేదీన పట్టాభిషిక్తు డైనాడు. నందంపూడి శాసనకాలం 4-11-1054 తేదీ సూర్యగ్రహణకాలం; దానగ్రహీత 
నారాయణభట్టు. ఆయన మహాభారతరచనలో నన్నయభట్టుకు తోడ్పడినట్లు మహాభారతఅవతారికలో ఉన్నది. కావున 
నన్నయభట్టు మహాభారతరచనలో క్రీ.శ. 1055 సంవత్సరప్రాంతంలో ఆరంభించినట్టు చెప్పటం పూర్వపక్షం లేని 
సిద్దాంతం. అంటే రాజరాజనరేంద్రుడు పట్టాభిషిక్తుడైన 32 సంవత్సరాల తరువాత నన్నమాట! 


నన్నయభట్టుమహాకవి ఉద్దేశపూర్వకంగానే తాను వ్రాసిన చివరిపద్యంచివర 'పరపూరితంబుగన్‌ అనే 
పదగుంఫనం ప్రయోగించినట్టు ఊహించటం బహుశః సత్యదూరం కాదేమో! 
ఆరణ్యపర్వ చతుర్జాశ్వాసంలో 
నన్నయభట్టు కవిత్వం సంపూర్ణం. 
= ఇది ఆరణ్యపర్వ ప్రథమభాగం :- 
RR 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటము - 4 
ఆరణ్యపర్వము 
మొదటి భాగము (1,2,3,4 ఆశ్వాసములు) 
గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము పుట పద్యము పుట పద్యము పుట 
అ అంత భీమసేనుం 523 అంబుదాగమనం బపేక్షించు 322 
అంచపిండుతో నదియును 190 అంత సహదేవుండు 518 అక్కథకుండు శౌనకాది 1 
అంతం గార్తవీర్యుని 412 అంత సాల్వుండును 76 అక్కథకుండు శౌనకాది 183 
అంతం బెద్దకాలంబునకు 425 అంత సాల్వుండును దన 83 అక్కథకుండు శౌనకాది 351 
అంత. గొంత కాలంబునకు 369 అంత సురగణచోదితుండైన 563 _అక్కథకుండు శౌనకాది 527 
అంత 40 అంత సూర్యాస్తమయ 160  అక్కాలంబున నీవు 166 
అంత 47 _ అందగ్రజాండయిన 335 అక్కాలంబున రూపం 427 
అంత 136 అందు జూచుచుండంగ 365 _అక్కుబేరునకు మహామతుల్‌ 536 
అంత 140 _ అందు గృతస్నానులై నరక. “ఆక్కురుక్షత్రశమంిత స్‌ 
అంత 187 అందుం బరమేశ్వరుం బూజించి 296 అక్కేశినిం జూచి 212 
కో మలియందు 234 
అంత 192 అందు? బితృతర్పణంబు 301 ౮ 
అక్షముల్‌ పుష్కరునందు 211 
అంత 200 అందు జంతునకు నందు 442 దె 
అఖిల రాజలోక పరివృతుండయి 57 
అంత 205 అందు మనోవాక్కాయ 130 
అగ్నికల్పు.డై మహాత్ముండు 453 
అంత 231 అందు మునివరుచేతం 411 
అగ్నిశిఖయు బోలె 223 
అంత 365 అందు రుద్రుం. బూజసేసి 298 nome a 
S\గజా 
అంత 508 అందు రైభ్యుండు 459 
యూ అట ధర్మరాజు భీముండు 534 
తకుండు జనుల కాసనుడ 115 
అంతకుండు జనుల కాసన్నుండై అందులకు ధరణి. గల 196 SoS Ht. 57 
అంత దమయంతి మేలుకని 218 _ అందుల జనులు తమోగుణ 500 ,ై విదర్భాధిపుండైన శో 
అంత నగస్తుండు 338 అందుల మహాతపోధనులకు 402 స్వా విభాండ్రకుండును తిన 
5, 
అంతన మూర్చ దేజీ 72 అందుల హేమాంబుజ 508 అట్టి మదీయ సేనోత్సాహంబును 80 
అంత నయ్యసురులు 552 అందు వజంబున నింద్రుండు. 352 అట్టి యందు నీతో నొక్కట 168 
అంత నీశ్వర చోదితుండై 133 అందు విహరించుచున్న 529 అట్టి యర్థంబువలన 13 
అంతనుండియు నమ్మహానుభావు235 అందు శరీరత్యాగంబు 307 అట్టి యవసరంబున ద్వారవతి 81 
అంత నెంతయుం బ్రొద్దునకుళ 82 అందు సుదేవుండను 246 అట్టి యవసరంబున యుధిష్టిరునకు 176 
అంత నొక్కనా(డు 168 అంబర మాత్మదీప్తి 541 అట్టి సంక్షోభంబున 232 


584 
పద్యము 


అటయిన నక్కోమలి 
og 
అట్లయిన ర్తి హయతత్త్య 
అ ట్లసంభఖ్యాత 
అట్లు గాడ్పుతోడి వాన 
్‌. 
అటు తనమనోవలభయెన 
[ ౧M ™— 
అట్టేని నిఖిలలోకపాల 
అటేని నీచేత సత్కారంబుం 
ధా! 
అడరం౦గ ధర్మనందను. 
అడవి. దన్నుంబాసి యరిగిన 
అడవిలో వ(స్తార్రహారియై 
అడవులలో నాతో గడు 
అతండు మన యభిమతంబు 


343 


అతడును రాక్షస సైన్యాన్వితు.డై 483 


అత(డును సప్తమారుత 
అతని కిట్టు లనియె 
అతని చరితంబు సెప్పంగ 
అతని పితృదేవతాభక్తికిం 
అతని (ప్రలాపంబు విని 
అతని యున్న విలాసంబు 
అతి జరారోగభరమున 
అతిథివై వచ్చి నీవు 

అతి భీషణ మిది 
అతిశయితామరోత్తము.( 
అతుల తపోవీర్య బలో 
అతుల బలాఢ్యు నుద్యత 
అతుల రణాంతరంబున 
అతులితమై ద్వితీయ 

అది దీర్భకాలంబునం గాని 
అది ప్రజాపతి యజ్ఞవేది 
అది మందరనగ మక్కడ 
అది మొదలుగా నిల్వలుండు 


అదియు నాక్షణంబ 


558 
214 
270 
289 
243 
324 
491 
520 
501 

25 
475 
515 
552 
501 
574 
319 
540 
336 
134 


అదియును దన కమ్మనుజేశ్యరు( 189 


పద్యము 


అదియును దిర్యగ్జాతి 
అదియును మునివరు 
అదియు వృథయైనం బార్జుండు 
అది యెట్ల్టనిన నధర్మ 
అది యెటనిన నిత్యక్షమా 
౧ A 
అది సనాతన ధర్మసనాథం 
అది సర్వదోషముల 
అద్దానవులు దారుణాళ్మ 
అద్దురాత్ము హృదయమది 
లు 
అధిక దుఃఖరోగార్తున 
అనఘచరి(త్రు నర్షును 
అనఘ యూర్వళి యిచ్చిన 
అనఘుండు దాని దవ్వులం 
అనఘు(డు మంకణుం 
అనఘుండు మైత్రేయుండను 
అనఘు(డు శర్యాతి 
అనఘుని వీతరాగు. 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 


పుట 


568 
341 
139 
331 
95 
498 
11 
553 
91 
215 
473 
166 
133 
305 
39 
430 
414 


అనపహార్యంబు తేజోమయంబు 247 


అనలా(స్తమట్టు వక్షము( 
అనలునకు గాడ్సు దోడైన 
అనవద్య తీర్థసేవనమును 
అనవద్య వసిష్టాశ్రమమున 
అనవరతము విధియోగంబున 
అనవరత సౌఖ్యసంపద( 
అనవుడు బృహద్ద్యుమ్న 
అనవుడు రాక్షసుం 

అని. గర్లశకుని 

అని కమలసంభవుం 

అని కఖిపి యిట్టందణుం 
అని కృతాంజలి యయిన 
అని గర్వించి పలికిన 

అని చెప్పిన నాళ్వినులు 


70 
179 
326 
295 
360 

93 
470 

49 

53 
371 
516 

56 
360 
430 


పద్యము 


అని చెప్పిన శమరువలన 

అని చెప్పి బృహదశ్వుం 

అని చెప్పి యనిమిష ప్రభు 
అని చెప్పుచుండ( బాండవు 
అని చెప్పుచు నరిగి 

అని తత్రభావంబు సెప్పి 

అని తన తొడిగిన 

అని తమలో. బలుకుచున్న 
అని దీవించి పాంచాల 

అని దుర్యోధనుం జూచి 

అని దుఃఖీించిన యజగరంబు 
అని దేవతలు ప్రార్థించిన 

అని దేవత లెల్ల 

అని ధర్మతనయు నేకాంత 
అని ధథౌమ్యుండు 

అనిన 

అనినం దద్వచనానురూపంబు 
అనిన దనతండ్రియు 

అనిన గంగాదేవి వచనంబున. 
అనిన దమయంతి 

అనిని దానికి 


230 


అనిన ధర్మతనయుం డిట్టనియె 577 
అనిన ధర్మతనయుండు మహేం(ద్రంబున 403 


అనిన ధర్మరాజిట్లనియె 
అనిన నందణు నగి 
అనిన నందణు సంతసిల్లి 
అనిన నంశుమంతుం 
అనిన నగస్తుండట్ల 
అనిన నజగరం బిట్లనియె 
అనిన నట్టేని యందణము 
అనిన నది యప్పుడ 
అనిన నదియును గూంతు 
అనిన నది యెట్టని 


అనిన ననుగ్రహించితి 


96 
208 
475 
375 
364 
577 
515 
274 
253 
186 
450 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నమరులెల్ల 
నమరేంధద్రు వీడ్కొని 
నమ్మునిసంఘంబులోన 
నయ్యుధిష్టిరునకు 
నర్తునుండు 

జ 
నరావసుండటు 

యఖ ళా 
నవవతాస్యుండయి 
నాకు6 దపోధనంబ 
నింద్రుండును 
నింద్రుండు వానిం 
నింద్రువచనం 
నిచ్చనుప 


అని ననివృత్తులై 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నీకోరినట్ర 

(2) 
నూర్వళి యిటను 

(on 

బలదేవునకు 
భార్గవుండు 
మాతలి యిట్లనియె 
మాంధాతృ జన్మంబును 
ముదిత హృదయయై 
మూండవవాండెవ్వండని 
మైత్రేయుం 
యప్పార్గుం గరుణా 

థె 
రోమశుండు 
వాని కతిప్రీతిమంతుండై 
వాని కింద్రుం 
వానికి బుత్విజు 
వాని పలుకులు 
వార లిట్రని 

౧ 
వీని కేశిని 
విని జనమేజయుండు 
విని దధీచి సంతసిల్లి 
విని దమయంతి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అనిన విని ధృతరా(ష్ట్రుండు 
అనిన విని నలుం 

అనిన విని (బ్రాహ్మణులు 
అనిన విని భీమసేనునకు 
అనిన విని భీముండు 
అనిన విని భీముండేమి 
అనిన విని రోమపాదుండు 
అనిన విని విభాండకుండు 
అనిన విని వైశంపాయనుం 
అనిన విని హంసపలుకులు 
అనిన స(క్రోధుండయి 
అనిన సత్యవతి 

అనిన దానికి సార్ధవాహుండు 
అనిన సోమకుండు 

అని నాకు దేవదత్తం బను 
అని పంచినం బనిపూని 
అని పంచినం దత్రసాదంబున 
అని పంచిన నప్పుడ 

అని పనిచిన నమరేశ్వరు 
అని పలికి కపిలుం 

అని పలికిన విదురు 

అని పితృదేవతల 

అని (ప్రలాపించుచు 

అని ప్రసన్నుండైన 
అనిమిషదివ్యాయుధ 
అనిమిషనాథు(డుం 
అనిమొన సాల్వుండ 

అని యందజణు ద్రుపద 
అని యడిగిన ధర్మరాజునకు 
అని యర్జ్హును వారించి 

అని యాదేశించి దేవ 


564 


అని యిట్టు గంగావతరణంబును 383 


అని యిటు సాల్వుం 
౧ 


85 


పద్యము 


అని యిట్టు స్తుతియించి 
అని యుగాంత్యకాల 

అని యుపాలంభించి 

అని యొండెద్దియుం బలుకక 
అని విధాతృని ధర్మువు 
అని వైదర్భుండు దానునుం 
అని సంతుష్టహృదయుండై 
అని సకలతీర్ణ కథనంబు 
అనుచుం బార్జవిలోకనంబు 
అనుచు గడునలిగి 
అనుచు నెప్పటియట్ల 
అనుచున్న యవసరంబున 
అనుచున్న యవసరంబున 
అనుజులు దానును 
అనుపమ దివ్యశ(స్తధరులైన 
అనుపమశౌర్య 
అనుపమశౌర్యవంతుల 
అనుభోగయోగ్యములుగా 
అనృతము మదమును 
అన్నాగకుమారుండును 
అపహృత కమండలుండై 
అపహృత గాండీవుండునై 
అపహృత సర్వస్వులమై 
అప్పు డప్పుట్ట గ్రొప్పించిన 
అప్రియంబు. జేసియు 
అబల యిది భవన్మాత 
అమరగణసమేతు 
అమరలోక నివాసుల 
అమరవరులందు. 
అమరహితంబుగ 
అమరులు గాలకేయ 
అమరులెల్ల( దన్ను 
అమలచరిత నిట్లు 


586 
పద్యము 


అమితంబగు మీతపము 
అమితబలుండు హైహయు( 
అమితభుజశక్తి 
అమృతనిమిత్తంబున 
అమ్మదరాక్షసుండు 
అమ్మహాజగరం 
అమ్మాయాశరములు 
అమ్ముని దేహము వల్మీకమ్మున 
అమ్మునీశు నివాసశక్తిం 
అయినను దల్లిదండ్రుల 
అయినను నానేర్చు విధంబునం 
అయ్యగస్తుచేత నిట్లు 
అయ్యది మహనీయంబయి 
అయ్యపూర్వధ్వని విని 
అయ్యమోఘవీర్యంబుతో 
అయ్య! యేము నీ పితరుల 
అయ్యర్జ్థును దివ్యశర 
అయ్యవసరంబున నేను 
అయ్యా! నీయనుజుండు 
అరికృత దుష్పరాభవ 
అరివరుల నోర్చి సాగర 
అరుగు మయోధ్యకు 
అరుణసరోరుహరమ్య 
అరుదుగ దత్సయోద 
అర్జ్హునుండు నయ్యమరావతీ 
అర్జునుండును నయ్యోగ విద్యా 
అరమ యనర్థమూలం 
అర్హయోజన విసృతంబై 
అర్హరాత్రమునప్పు డందుల 
అబిపొణడుకుబుచచేతులు 
అలఘుం డిక్షాకుమహా 
అలఘుగుణంబులం 


అలఘుతపస్సమాధి 


పద్యము 


అలఘుతపోభరంబున 
అలఘులగు వృద్దవిద్వాంసులకు 
అలఘులు గంధమాదన 
అలఘులు రైభ్యభరద్యాజులు 
అలబలమంది యందుల 
అలయక పుణ్యవ్రతములు 
అలయక మాకు నందణ 
అలయక యేండ్లు గడుం 
అలయుచు( బులుగుల 
అలసినెడ డస్సినెడ 

అలిగి వజ్రాయుధు నైనను 
అల్బోపాయంబైన కార్యంబు 
అవనినాథ! నీకు 

అవనిలో దమయంతీ 
అవనీనాథ! తదాహవాంతరము 
అవనీశ! యీ హయంబులు 
అవమానాసహమగు 
అవినీతుల వధ్యులం 
అవిరళవిస్సులింగ 

అవిరళ సూర్యమండల 
అవ్వజ్రంబున నింద్రుండు 
అవ్వ! నీ తల్లిదండ్రుల 
అవ్వా! నీ వెవ్వని కూంతుర 
అశనాశావివృతాస్యగహ్యరు. 
అశ్వమేధంబు సేయంగ 
అశ్వమేధమునకు 
అసమంజసపుత్రు 
అసురుల భయమున 
అసురుల యా(క్రోశధ్వను 
అసురులవలన భయంబైన 
అస్మత్ఫోషణో పాయచింత 
అహితచిత్తవిదారణ 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 


పద్యము 


ఆ 
ఆ బుషికుమారు కట్టిన 
ఆ జమదగ్ని ప్రసేనజితుండను 
ఆతని గాండీవహస్తు 
ఆతని యభిమతంబు( 
ఆతరుణి మున్న చని 
ఆతోయధి నీచేతం 
ఆత్మోపభోగార్డ మర్ధ 
ఆది నపరాధ మొక్కటి 
ఆదిమునిచరితు6 బడసె. 
ఆ దివ్యాస్త ప్రభావంబున 
ఆనందభరితాత్మయె 
ఆ పర్ణాదువలన నిన్నెణింగిన 
ఆబాలవృద్ద ప్రసిద్దుండవై 
ఆభగీరథు తపంబునకు 
ఆభగీరథు నపారభూభార 
ఆమిషము సింహములచే 
ఆయతబాహు(దప్త 
ఆయుధీయ సురక్షితంబయిన 
ఆ రాక్షసు నతివీరుం గుబేర 
ఆ రాజు గుణములు 
ఆ రాత్రి యర్గునుం డనుజుల 
ఆర్యులకు విహీనతయు 
ఆ వేశ్యాజను లధిక రసావహ 
ఆ వైదర్భుండు నిఖీల 
ఆ శంఖరవంబు మహేంద్రాశని 
ఆ(శితులను భక్తులగువారి 
ఆ సమయంబున బర్వత 
ఆ సముద్రోదరంబున 
ఆ సౌగంధిక కమలంబు. 

ఇ 
ఇంకనైన నన్ను నేల 
ఇంకనైనను నీవు వివాహంబై 


221 
337 


పద్యము పుట 

ఇంతయుం గపినాథ! నీ కిది 506 
ఇందుధరప్రసాదమున 152 
ఇం(దుండును వారల నందజణ 544 
ఇ6కనయినను వారి రావించి 24 
ఇక్కపోతంబు నాకు వేద 449 


ఇక్కొలనం జైత్రమాసంబునందు 447 


ఇక్కొలని సమీపంబునం 424 
ఇచ్చన్సతోం జని యివ్వన 232 
ఇట్టి నన్నుంబట్టి యిప్పాట 567 


ఇట్టి మహోత్సాతంబు లుపలక్షించి 513 


ఇట్టి మా కపకారంబు సేయుట 519 
ఇట్టి శాప మమ్మునీంద్రుండు 537 
ఇట్టక్కపివరు లాంగూలంబు 495 
ఇట్లధి కవిలాసంబుతో 160 
ఇట్టనేకమాసంబులు 210 
ఇట్టనేక సహ(స్రమహీసురవరుల 22 
ఇట్టపూర్వ స్వయంవర లబ్ద 207 
ఇట్ట్లరుగుచున్న దమయంతి 221 
ఇట్టరుగువాండు నిజసింహ 488 
ఇట్లష్టావ(క్రుండు దానును 455 
ఇట్లిదజచేత శర 135 
౧౨ 
ఇట్టిద్దణు నన్యోన్యరూప 193 
ఇట్లు బుతుపర్లునొద్ల 242 
౧ ౯9 (6 
ఇట్టు బుళ్యశ్చంగుండు 396 
ఇట్లు బుశ్యశృంగుం (బ్రబోధించి 391 
ఇట్లు బుశ్యశ్చంగు నాగతంబున 397 
లా 
ఇట్లు కాలకేయులం దొట్లి 366 
oe) (2) 
ఇట్లు కృత ప్రతిజ్ఞాండై 414 
528 


ఇట్టు గంధమాదనపుణ్య 
ఇట్లు (గ్రొచ్చిగ్రొచ్చి సగరసుతులు 372 
ఇట్టు చనుదెంచి ధనంజయుండు 542 
ఇట్టు చారుదేష్టు నిష్టుర 69 


ఇట్టు జూదంబున6 బుష్కరు 284 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
ఇట్టు తనశక్తి శూలంబు లశక్తి 533 
ఇట్టు దనచేతం బూజితుండై 40 
ఇట్లు దమతోడన వన 6 
(39) 
ఇట్లు దమయంతి నిజనాథు 225 
ఇట్టు దివ్య పురుషుండైన 151 
ఇట్లు దుఃఖించుచు దమయంతి 233 
ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం 153 
(39) 
ఇట్టుద్భ వించి దశసహ(స్ర 432 
క్‌ 
ఇట్టు ధర్మజు నిబిడపడన 519 
ఇట్టు ధర్మరాజు కుబేరు 540 
ఇట్లు ధర్మరాజు వచనంబున( 52 
ఇట్లు నలుండు బుతుపర్లు 263 
౧ ౯ 
ఇట్టు నిర్చాతనిపాతభిన్నోన్నత 523 
ఇట్టు నివాతకవచులం జంపి 557 
ఇట్టు నివాతకవచులు మదీయ 555 
ఇట్టు పాండవులు గృత 6 
ఇట్లు పెరిగినవింధ్యంబు 361 
ఇట్లు బ్రహ్మాస్రపీడితుండయి 75 
ఇట్లు భగీరథుండు గంగా 379 
ఇట్టు భర్భవియోగాతురయై 252 
ఇట్లు మహారేణుపటలం 479 
(30) 
ఇట్లు మూర్చితుండయిన 72 
(39) 
ఇట్లు మృగావ్యాళ తస్కర 226 
ఇట్టు మొక్కి పని యేమని 483 
ఇట్టు యజ్ఞపుత్రుండైన 443 
ఇట్టు వచ్చి తమలో మాట 249 
(39) 
ఇట్లు వచ్చిన మహాముని 323 
లా 
ఇట్టు వచ్చి పరమభక్తి 119 
ఇట్టు వచ్చి వారలచేత 88 
ఇట్లు విరూపాక్షుండు నిజ 141 
ఇట్లు సంగతులైన 281 
fan a 
ఇట్లు సర్వజనసత్కారార్హుం 212 
ఇట్లు సురేంద్రుం డరిగిన 545 
౧ 


పద్యము 


ఇట్లు హిరణ్యపురనివాసులం 
ఇట్లెల్ల వారికి నాళ్ళ్చర్యంబుగా 
ఇట్టాక్కముహూర్తంబు 
ఇతండు సురేం(ద్రుం డొండెం 
ఇత్తటి. బన్నిపోయి పయినెత్తి 
ఇది కుబేరువనంబు దీనికి 
ఇది తేజంబున కవసర 

ఇది దక్షిణాపథంబున 

ఇది దక్షు మఖన్థానం బిదియు 
ఇది నా వరలాభంబున 

ఇది నిక్కువమని 

ఇది పంచయోజన (ప్రమాణం 
ఇది బ్రాహ్మణ ధర్మంబు గాని 
ఇది మహోగగ్రాటవి సింహ 

ఇది యక్షహృదయ మనంగా 
ఇది యనేక సత్తాశ్రయంబు 
ఇది యమునయను మహానది 
ఇది యమ్మాంధాతృ దేవయజన 
ఇదియును (బ్రహ్మశిరంబను 
ఇదియు విష్ణుపదంబు 

ఇది యేమి యాళ్ళర్యంబొ 
ఇది విద్యోపార్దనంబున 

ఇది విశ్వామిత్రుని యాస్పద 
ఇది శాంతతపస్వుల 

ఇది సకలసుకవిజనవినుత 
ఇది సకలసుకవిజనవినుత 
ఇది సకలసుకవిజనవినుత 
ఇది హిరణ్యపురం బిందు. 
ఇనశశితారాదులకుం 
ఇన్నలోపాఖ్యాన మెప్పుడు 
ఇప్పర్వతంబు దైవనివాసంబు 
ఇప్పువ్వులు నాకు దెచ్చి యిచ్చి 
ఇభరాజగమన! నీ వెందుల 


588 
పద్యము పుట 
ఇమ్మణి మతీపురంబున. 343 


ఇమ్ముగం దద్దూమాఘ్రాణమ్మున 442 
ఇమ్ముని నీయజ్ఞాయతనమ్ము( 469 
ఇమ్మునివరునకు నన్ను 339 
ఇమ్ముల ధర్మజునకు 149 
ఇరువురం దోడ్కొని తానును 343 
ఇల బ్రసిద్దుండు బుతుపర్లు. 240 


ఇలకున్‌ గంగతరంగ 381 
ఇల్వలుండు ననుజు 344 
ఇల్వలుండును మునివరు 345 
ఇవ్విభీతకంబున ఫలపర్ల 262 
ఇష్టమృష్టాన్నములం దొల్లి 8 
ఇష్టమైన వరము లిచ్చెద6 128 
ఈ 
ఈ జంతుం బశువుగా వధించి (441) 
ఈతండు శాలిహోత్రుండొ! 260 
ఈత(డు పరాక్రమమున 544 
ఈతని పల్కినట్ల 421 
-ఈ దివ్యబాణమ్మున 148 
ఈ పురుషోత్తముండు 62 
ఈ రథంబులతోం బోవనిమ్ము 474 
ఈ రథమెక్కి తాల్లి 549 
ఈ రాజపు(త్రి( దోడ్కొని 482 
ఈ రాజవరులతో నేను 345 
ఈ రెంటిలో నీ కెయ్యది 283 
ఈ లోకంబున వనితలు. 163 
ఈశ్వరుండు వానికి 369 
ఈసున దుర్యోధన 173 


ఈసున నీళు దొట్టి సురలెల్ల 324 
ఈ సైన్య నిరోధంబున కిది 426 


ఉ 
ఉక్కణి యిట్లు మధ్యము 531 
ఉత్తమ క్షత్రియుండేల 511 


పద్యము 


ఉత్తరాయణగతుండై 
ఉద్యద్భలులు గుమారులు 
ఉన్నతి. బూని నీవు 
ఉరగఫణా(గ్రరత్న 
ఉరుశస్తవృష్టి నాపై 

బు 
బుచీకుండును గాధికి 
బుశ్యశ్చంగుండను ముని 

ఎ 
ఎంత యోటువడిన నంతియ 
ఎందుండి వచ్చితయ్య 


ఎందుండి వచ్చితి బుషికుమార! 


ఎట్టనిన వేదంబులు 
ఎడ(టడక యహోరాత్రులు 
ఎదురంబడినవాని 
ఎదురను దవ్వులం జూచిన 
ఎదురులేక దివ్యా(స్రంబు లిట్టు 
ఎటిగి యెజీంగి దీని 
ఎటజీ6(గి యెజింగి నన్ను 
ఎబుకని యెటు(గక 
ఎయబికు నన్ను నుజక 
ఎల నెయ్యములకు. 
se 
ఎల్ల లోకంబులును జూచి 
ఎలవారు నెటు(గ 
లా 

స 
ఏచిన పొదల. బొరల్పడ( 
( 
9 నఖిలతీర్ణ దర్శనార్థంబు 
ఏ నతిపాపభావమును 
ఏ నిందులకు నీతదర్థంబ 
ఏ నిందులకు వచ్చి మీచేత 
ఓ నిక్కడం గార్యార్థినై 
ఏను దీనిదుఃఖంబు. 
ఏను దేవదూత నింతి 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 


502 
559 
551 


405 
385 


210 
127 
389 
357 
453 
568 
259 
563 
339 
198 
144 
138 

36 
323 
261 


221 

41 
278 
277 
250 
493 
217 
201 


పద్యము పుట 


ఏను దొల్లిభూమింగల 326 
ఏను ధర్మసుతుండ నీతండు 49 
ఏను నలుభార్యం బుణ్యవిహీనతం 229 


ఏను నామృగంబు నేసితి 136 
ఏనును వాని పిఖుందన 78 
ఏనును వారల యజువది 559 
ఏను బకాసురుననుజు6డ.6 48 
ఏను బహువేదశా(స్రమ్ము 471 
ఏను పాండుసుతుండ భీముండ 510 
ఏ నుభయపక్షంబులవారికి 28 
ఏను భవదాదిష్టవిద్యా 546 
ఏను భీముండ6 బాండవేయుండ 567 
ఏను మీకారణంబున 429 
ఏను సముద్రతీరంబున 64 


ఏను సైరం(ధి నయియుండియు 236 
ఏను హనుమంతు నంతియ 494 


ట్స నెట్టును సత్యభంగంబు 180 
ఏ నెట్టును సత్యసమయం 114 
ఏ నేడు లగుదెంచె నర్జునుం 528 
ఏ నేడ? నింద్రాదు లేడ? 202 
ఏపున రెండుచేతులను 494 


ఏమి సేయుదు నెవ్విధంబున 454 
ఏము తపోదృష్టిం జూచితిమి 228 
ఏము దేశాంతరంబుననుండి 273 
ఏ:ముమ మున్ను పూజింపుదుము 298 


ఒ 
ఒండొరులం గడవంగ 190 
ఒక్కకర్ణంబు నీలోత్పల 405 


ఒక్కనా( డబ్బాలకు కుతువు 440 

ఒక్కనాం డుద్దాలకు కుఖువెక్కి 455 

ఒక్కనాండు నలుడు 188 
ఓ 

ఓహో! యిమ్మెయిధర్మ 164 


పద్యము 


క్‌ 
కడంగి బుద్దీంద్రియ 
కడ6గి సమబుద్ది వీనికి. 
కడుకొని కడుదుఃఖములై 
కడుడస్సి నడవనోపని 
కడుదర్పితుండని నిన్నున్‌ 
కడు నలిగి యమ్మునీంద్రుండు 
కడు నిమ్ముగా దున్ని 
కడునెండ యెక్కునంతకు 
కడుభయమున మాతలి 
కడువడి గాడ్పుచే 
కనకగిరిం (బ్రదక్షిణముగా 
కనకమయమైన 
కని యాత్మగతంబున 
కపిలు కోపాగ్ని(జేసి 
కర్ణజయ(ద్రథగాంధారు 
కర్ణు నగవు లోకగర్హితుండగు 
కర్మ ఫలంబులు దైవమానుష 
కర్మఫలము లేదు కర్మఫలాప్తికి( 
కల ధనములెల్ల నొద్దుచు 
కలహంస పలికిన 
కలికాల భరత! లక్ష్మీ 
కలి దమయంతి. బాప 
కలియుగమునందు ధర్మము 
కలిసంప్రాప్తుండనై కడు 
కలిసమావిష్టమతి నయి 

కా 
కాంచనవర్ణాపఘను(డై 
కాంచనవర్షుండు గడు 
కార్యగతుల తెఖుగు 
కార్యసిద్దిపాంటెం గాలంబు 
కాలకల్పుల నుగ్రతేజుల 
కాలకేయులు మహాకాయులు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
కావున నిది మదనుజీవిత 216 
కావున నిరతమ్ము 539 
కావున నీవు గర్వంబు 463 
కావున బంధుమిత్రధన శ 
కిమ్మీరుండనురక్కసు. 45 
కుబేరుండును బాంచాలీ 513 
కురిసె (బ్రచండవృష్టి 479 
కురిసె మరుద్వచనానంతరమున 280 
కులదూషకు దూషించి 25 
కృతమ కాని కర్తవ్యంబు 498 
కృతయుగంబున గాలకేయ 351 
కృతాధ్యయనశీలుండై 456 
క్రూరతర ధార్తరాష్రు 3 
శే 
కేకయసృంజయపాంచాల 420 
కేవల ధర్మాచరణంబు 109 
కేశినియును బాహుకు పలుకులు 270 
కొ 
కొడుకుల బలువుర. 369 
కొడుకులకు వగవ మును 375 
క్రో 
కోమల కీర షట్బరణ 463 
కోరి యనేకయుగంబు ల 168 
కోరి యొక్కకొడుకు. 440 
క్ర 


'కతుఫలములు వడయంగ 
క్రమమున బాండిత్యపరాక్రమ 117 


క్రమమున నీచేసిన 573 

క్రూరతరధార్తరా ము 

'కోధంబు పాపంబు (గోధంబునన 96 
క్ష 

క్షత్రవధనైన పాపంబు 301 

క్షత్రియ ప్రవరుండ 492 


క్షమగలవానికి. బృధ్వీ 97 


589 
పద్యము పుట 
క్షమయంద చిత్తంబు నిల్పి 98 
క్షమయ తాల్చ్బియుండ౦ 94 
క్షమయును దేజంబును 94 
ఖ 
ఖరకిరణతాపమున 578 
గ 
గదంొని భీముండంత 533 
గద (ద్రిప్పి భీముమీ(దను 532 
గమనవేగంబున [ద్రుమ 487 
గాండీవ మాదిగా6 గల 27 
గాండీవముక్తదారుణ 555 
గిరినిర్జ రములం బుట్టిన 511 
గిరిశిఖరాభోగ బృహత్తర 570 
గీర్వాణప్రభు( డాదిగ 365 
గురుముఖమునం బడయక 460 
గురువచనబోధితుండై 412 
గురుశుశూష యొనర్చుచుం 471 
గోదేవక్షితిదే వభక్తిపరు(డై 415 
గోలాంగూలోత్తము లాంగూల 490 
ఘ 
ఘనతరదైత్యదానవ 79 
ఘనతరధర్మతమం బొకొ 579 
ఘనభుజ! నీకారణమున. 376 
ఘనముగ జంబూద్వీపంబునం 284 
ఘనముగ ధనదేంద్ర 545 


ఘనమై న్‌ పృథుబాహు 419 
ఘను. డమ్మణిమంతుండు 533 


ఘనుండ! యేగుణములు 575 
ఘను డీపార్ణుడు నావలనన 544 
ఘోర పరా(క్రముల్‌ ప్రబల 50 
ఘోరారిదారుణములగు 151 
ఘోరాహవరంగమునకు 73 


590 శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 
పద్యము పుట ___పద్యము పుట పద్యము పుట 
చ త తొల్లి వార్‌స్టేయుండు దెచ్చిన 258 
చదివితి నెల్ల వేదములు 572 తం(డ్రియనుచు నుద్దాలకు( 454 తొల్లి వేదాధ్యయనంబు 60 
చదువకయును నాకు 460 తగిలి నిత్యంబు నేకాంత 107 తొల్లి శతక్రతుండు 316 
చనియెద దక్షిణదిశ కే 362 తడయక ఘోరదర్శన 84 తొల్లి సకలగోమాత 36 
చని వైకుంఠంబున. 355 తత్సమయానంతరంబున 580 త్రినయన గాత్రస్పర్శనమున 148 
చనుదెంచి తరుణి 395 తన గద జేసి రాక్షసుల 512 త్ర్యంబక! నాకు నభీష్ట 145 
చనుదెంచి ద్రౌపదిని 518 తనచేతి పుష్పముల. 394 త్వష్ట యంత నూజుధారల 353 
చనుదెంచి మహామునివరు 42 తన దివ్యగాత్రమున 140 ద 
చనుదెంచి యందు 275 తనపట్టిన సురియ 222 _ దక్షమఖక్షయకరు 368 
చనుదెంచె నంతిపురమున 249 తన పితామహునట్టుల 377 దక్షుడయి యజ్ఞదక్షిణ 401 
చనునె నీకు నిట్టి సాహస(క్రియం 516 తనయుడు దృఢస్యుం డనంగా 348 _ దనుజులు మదీయరథ 551 
చనునె యధర్మద్యూతం 2 తనయుం( బశువటిచి 441 దమయంతికి నలునకు 191 
చలదళి పుంస్కోకిల కుల 529 తనయుల నలువుర. 409 దమయంతి నలుని 275 
చారుదేష్టుపై. గడువాండి 70 తన యెప్పటి రూపము. 502 దయమంతి మనోభవనిభు 200 
చీరాజినధారుల నవికార 417 తనుకుచునున్న నీహృదయ 61 దమయంతి యారథధ్వని 265 
చెట్టసేసి తింకనయినం 74 _తపనతేజుండైన కపిలు 380 దమయంతియు సార్థవాహుం 229 
చ్యవనుండు దాని 428 తపస్సాధ్యాయ (బ్రహ్మచర్య 101 దమయంతి వాని నలిగి 223 
చ్యవనుండు వేల్చిన నందు 431 _ తపస్పిద్దులైనవారు దమ 18 దమయంతి రోయిగా 283 
చ్యవనునందు నాకు 428 తమతమ పుత్రుడ 439 దమయంతి సితపుప్ప 205 
జ తమ మామకు దద్వృత్తాంతము 464 _ దళితనవీనకందళ 580 
జగంబులు పుట్టింపను (164) తమ్ము చేసిన దురితముల్‌ 470 దానం జేసి కృత 497 
జగతీచక్రమునం గల 246 తరుణి నగస్తుభయంబున 338 _ దానన చేసి ధృతరాష్ట్రుండు 29 
జనకభూపాలుని 457 తల(శక మును సౌగంధికములు 535 _ దానిం జూచి మదనతప్తుండై 464 
జనులు నిగ్రహాను(గహ 504 తిర్యగ్ణాతులు ధర్ము వెజుంగవు 492 _ దానిం దన నిశితబాణ 532 
జయశీలివైన నీకుం 110 _ తిలగోసువర్ల దానంబులు 292 దాని కలిగి భూదేవి 401 
జలధి కుక్షిలోనుండి 548 తిలలందు( దైలంబు 103 దానికి నచ్చెరువడి 451 
జలములందు మత్స్యంబులు 12 తిలలును నీళ్ళును 4 దానికి విస్మయం బంది 126 
జలరుహసంభవు. డాదిగం 309 తీర్ధగమన ఫలంబెల్ల 292 దానికి వెజచి యాతండు 386 
జాంబవతేయు బృహద్విశిఖంబు 68 _ తురగములు పజవ నేరక 554 దాని నన్వేషించి 245 
జితవైరి మత్పతి 235 _ తేజఃప్రభవంబు లైన 97 దాని నపనయింపంగా 120 
జీర్ణమై కడుమాసిన చీర 234 తొల్లి కుశావతియను 537 దాని నాశ్వాసించి 482 
జీవితార్థులైన జీవుల 232 తొల్లి నీతిమంతులైన 102 దాని నెజీంగి భృగుండు 436 
జృంభించి వజ్రమెత్తిన 431 తొల్లి యిక్ష్యాకు వంశంబున 368 దాని నెజిం౧ యమ్మువ్వురు 344 


పద్యము 


దాని నెజీంగి రామ 

దాని నొడంబతిచి 

దాని రక్షించి యున్న 

దాని విడిచి పోవంగా 

దాని విని కుబేరుండు 
దాని విని బెదరి 

దాని విని యక్ష 

దాని విని సగరుం 

దారుకు. డిట్టనియె 
దిననాథు6 డస్తగిరి 
దిలీపుండును దన 
దివిజాధినాథ! నా కవి 
దివ్యబాణములు తదీయ 
దివ్యాస్త విదులైన 

దీనిం జిత్తగింపుము 

దీని తీరంబున దేవర్షి 
దీనివిధానం బెజుంగంగా 
దుగ్గమంబైన 
దుర్మతులను దుర్దనులను 
దుర్యోధనుండు దుర్చుద్ది 
దేవతల కప్రియంబులు 
దేవతలకు నపకారము 
దేవతల సాధువాదము 
దేవతలు దాని పరిదేవనంబు 
దేవతలు ధర్మవర్తులు 
దేవమూర్తులు పాండుపుత్రులు 
దేవర్షి ద్యుచరాహి లోకములు 
దేవర్షి యైన రోమశు 
దేవసములైన యనుజులతో 
దేవా! దీనాననంబులయి 
దేవా! నా కిష్టంబైన వరంబు 
దేవా! నీప్రసాదంబున 
దేవా! నీవు వరాహరూప 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 


దేవాసురాదు లిం దుపజీవిం 
దేవిక యను తీర్ణంబున 

దేవీ! యేను భవద్రాతృసభుండ 
ద్యూతార్థము తత్కితవా 
ద్రవిడ దేశంబున నగస్త్య 

ద్రోణ |ద్రోణజ కృప గీర్వాణనదీ 
ద్యాపరంబున రెండుపాదముల( 


499 


ద్యారవతినుండి యేయు యుధాను 63 


ద్యారవతీపురమున( 

ధ 
ధరణి. గడు6 బేదవారును 
ధరణింగల రాజులిట 
ధరణి. బ్రదక్షిణంబుగ 
ధరణి నధార్మికులగు 
ధరణినాథ! నీభార్యాశతంబునందు. 
ధరణిరాజ్యంబుతో ధనమెల్లం 
ధరణీతలంబు నిర్జార్తరాష్ట్రముగం 
ధరణీదేవసహ(స్ర 
ధరణీశ! నీకు నాయిచ్చిన 
ధరణీసురవర మునిగణ 
ధర్మకామంబులు దణుగంగ 
ధర్మకామ(ప్రభవంబయి 
ధర్మజ్ఞులైన పురుషులు 
ధర్మతనయ మీరాక 
ధర్మదూరులైన ధార్త 
ధర్మపుత్ర నీయుదార 
ధర్మరహితులైన ధార్త 
ధర్మరాజును దమ్ముండు 
ధర్మవర్తులైన దేవతలు 
ధర్మసుత ధార్తరాష్టుల 
ధారుణిలోపల స్వర్గ 
ధీరమతియుక్తిజేసి 
ధీరుడు భీష్ముడు గంగా 


295 


289 


పద్యము 


ధృతరాష్టుండును దనకు 
ధృతినియమ(వ్రతునకు 
ధృతియుతులై సత్యవ్రత 
ధ్యానమాత్రన చేసి వేదములు 
న 
నను బుత్ర స్నేహంబున 
నన్ను జూచి నగరె నలినాక్షి 
నన్ను. దలంచి తీర్ణగమనం 
నన్నును గౌంగిలించుకొని 
నన్ను రక్షించిన నీకుం 
నన్నెజింగి తెచ్చినట్టు 
నన్నెణు(గవె పాండవుండ. 
నమితవిరోధి పుష్కర 
నరక శిశుపాలు రాదిగ 
నరనుత నీయనుజ్ఞం గొని 
నరనుత నైమిశమునం 
నరనుతుండు దొల్లి నలుండను 
నరవరు(డు నలుడు 
నరసిద్దసాధ్య విద్యాధర 


నరసురస్తుత్యమై యెంతకాలంబు 496 


నరుండను మహర్షి యీతండు 
నరుడు నారాయణుండు 
నరు(డైన యాదిముని 
నలదమయంతు లిద్దణు 
నలినాక్షి యిది విదర్భేశు 
నలుండును వానిం జూచి 
నలు(గాన మివ్వనంబున. 
నలుండును ధరణీరాజ్యము 
నలు6 దొల్లి యాక్రమించిన 
నలుగుణములు దమయంతికి 
నలుతో నొక్కట నరిగిన 
నలున కాని నలినదళనేత్ర 
నలురథచోదకు( డత6 డ 


169 

57 
158 
193 
250 
213 
230 
211 
264 
187 
269 
205 
268 


592 శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 


నాకరంబున శాకరసంబు 306 నీకు నేనాటి తల్లిని 162 నీవు మహానుభావుండ 201 
నాకారణమున బుత్విజుం 443 నీచతరనాభి( జపల 340 నీవు సూచుచుండ నీయిష్టు. 538 
నాకు గురుదక్షిణార్థము 548 నీ తపమునకు మెచ్చితి 21 నీ వెవ్వరివా(డ వెవ్వండ 47 
నాకు నమ్మునిపుత్రు 395 _ నీధనంబును రాజ్యంబు 213 నీ హృదయేశ్వరుండైన నలు 191 
నాకు మిమ్మును మీకుబేరుం 512 నీ నా(టితనువుం జూచియ 501 నెమ్మిగలవాని నా 30 
నాకు విహితభక్షణం బిది 450 నీ నిదేశంబున నరిగి 177 నెమ్మి నినుండు మేరు 359 
నాకు వెజుచి యెల్లవారును 48 _నీపరా(క్రమబలమున 564 _ నైషధేశ్యరుండు నలు. 253 
నా దేహంబునం బుట్టిన 26  నీయంతఃకరణ (ప్రవృత్తి 59 న్యాయవిదుండు గామ్యక 40 
నానావర్లశిలావిహగానేక 477 నీయందలి పుణ్యతీర్థ్ణంబులు 155 ప 

నా పలుకులు నీ కొడుకు 45 నీయట్టి ధైర్యవంతుని 166 _ పటువిశిఖంబునం (ద్రిదశ 134 
నా మగుడివచ్చునంతకు 362  నీయడిగిన యర్జాభిప్రాయములకు574 _ పతికి. బరమభక్తి 427 
నాయిచ్చిన వన్యస్వాదు 394 నీయనుజుల్‌ ధనుర్దరు 328 _ పతిపత్ని. (బ్రజార్థముగా 341 
నాయేసిన యపారదుర్వార 138 నీయిష్టంబు సెప్పు మే నమోఘ 290 పదివేలకోట్ల తీర్థము 293 
నాయొద్దనుండుదేని మదీయ 242  నీయుపేక్షంజేసి దుర్యోధను 174 పదివేల గజముల బలముగల 565 
నారలుగట్టి కూర లశనంబుగ 338 నీయొద్దకు బుత్తెంచిరి 202 పదివేల గజముల బలమున 93 
నాలుగు కెల(కుల నవఘన 578  నీవఖిలా(స్త్రవిదుండవు 548 _ పదుగురం బోలెడు 346 
నాలుగు దిక్కులందును 322  నీవచనంబు ధర్మము 113 పదుమూడేండ్ల్డుం బోయిన బద 179 
నాలుగు దిశలను 239 నీవజ్రము రక్షింపంగ 36 _ పదుమూడేండ్డుం బోయిన బదు174 
నా వచనంబున నతి 410. నీవిట పలుమణు వచ్చుచు 273 _ పరనరేంద్రమకుటపద్మ 92 
నా వచనంబున నెగడు 29 నీవుండుము నాకడ నిందీవర 236 పరమధర్మస్థితి. (బ్రజం 156 
నిత్యంబునుం బదివేవురు 93 నీవుం బాండుండు విదురుండు 38 పరమమునులార! యిగ్గిరిం 403 
నిత్యసత్యవ్రత నిషధేశ 197 నీవు గురుముఖంబునం 472 పరమమైన తీరంబు 316 
నిత్యసత్యుండవు నీసతి 254 నీవు దీని కొడంబడనినాడు 203 పరశు పాశాంకుశ కరవాల 80 
నిన్నును నీ చెలువను 264 నీవృ దీని నొక్కరు(డవు 469 పరువడి నగ్నిహోత్రములు 6 
నిన్ను నిత్యసత్యనిరతు(గా 199 నీవు దొల్లి గంధమాదనంబునం 54 _పరుషవిషమభూరి 83 
నిన్నును నీ తమ్ములను 539 నీవ నలునకుం బేర్మితో 191 పర్వతములు వజ్రపాతా 173 
నిన్ను రోయంగ విప్రులు 277 నీవృ నాకొడుకుల యున్నతి 26 పలుకుల నొప్పదు బీరము 136 
నిన్ను విడువ నోడకుండు 276 నీవు నాపితృవ్యపుత్రుండవు 285 _ పలువురం గొడుకులం 313 
నిన్ను సత్యధర్మనిర్మలు6గా 448 నీవు నారీరత్నంబ వాతండు 192 పవనసమీరితమధుసంభవ 393 
నిరతంబుగా నేను నీవను 57 నీవు నిగ్రహానుగ్రహ 505 _ పాంచజన్యరవము.( బంచ 77 
నిరతముగ. దీర్ధసేవా 325 నీవు నీసుతుండు నెటి. 32 _ పాండవసింహ మర్యును(డు 176 
నిరుపమ రత్ననిరంతర 556 _ నీవు పక్షివయ్యును ధర్మ 450 పాండవహితు(డగు విదురుడు 32 


నీకు నపత్యశతంబు 37 _ నీవు బుద్దిగలవేని వీరిని 521 _పాండవులకడకు ధర్మ 87 


పద్వము 


పాంసుజాలములు పై6బ్రాంకినం 
పాకశాసను పనుపున 
పాపసౌబల(ప్రయుక్తుండయిన 
పాయకయుండుదు రాక్షస 
పారాశర్యుండు. బర్వత 
పార్టివప్రభుండైన పాండు 
పితృదేవభక్తి. బుణ్య 
పితృనిదేశమ్మునం బృథివీ 
పితృపైతామహమైన రాజ్య 
పుడమియు రాజ్యము. గోల్పడి 
పుడమియు రాజ్యము బంధుల 
పుణ్యకర్మంబులు వొలిసిన 
పుత్రుండు నీకు బ్రహ్మకుల 
పురమువెలి మూ6 డహోరాత్రములు 


రుషకారంబునంజేసి 


ఆ 


పురుషునందు దోషపుంజంబు 
పుష్కరంబున. బదియేండ్డు 
పూజ్యుండవు పురాణపురుషుండ 
పూరు పురూరవులట్టు 

పొరిని వారలచేతి యున్నత 
పోర మణిమంతు. డిట్టు 
పోవకు పోవకు మనుచు 
ప్రకటముగC దొంటి సౌగంధిక 
'ప్రణుతక్షాత్రగుణంబు 
ప్రతినరపాలకాలు 
'ప్రతిబలదర్పభంజనుండు 
ప్రతివిహితమాయు నత్యా 
ప్రథితయశున్‌ సుతుం బడసె 
ప్రమాదంబున వర్షసంకరం 
ప్రాణభయమున వచ్చి 
ప్రాణసమానవయిన 
ప్రీయమున దమయంతి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


ప్రియసాహసుండు భీముండు 
ఫేనవదూర్మిచయంబుల 

బ 
బకహిడింబులు హతులైన( 
బలముగలవాని6 బలువురు 
బలరిపు(డు నాకు నిచ్చిన 
బలవంతు లైన భీష్మాదుల 
బలిమి నశేషలోక 
బలిముఖుండ దయయు' 
బలియు( డంగాధిపతి 
బహువాహ సుభట హస్తిక 
బాలధి యను మునిప్రవరుండు 
బాల నొక్కర్తు నిక్కానపాలు 
బాలహృదయమున నృప 
బాహుకుండును రథశాల 
బాహుబలము మెణసి 
బిరుదాంకభీమ! భీమేశ్వర 
బోరన సురదుందుభుల 
బ్రహ్మచేత నిర్మింపంగంబడిన 
బ్రహ్మవిదులును దపో 
'బ్రాహ్మణాను[గగ్రహంబునం 

భ 
భట్టారా! విజయంచేయుండని 
భవదాచరితంబయిన 
భవదాజ్ఞానిగళంబున. 
భామ విదర్భకేంగి తన 
భీమప్రస్థాపిత యయి 
భీమసేనుండును ధౌమ్య 
భీమాసురవీరుల 
భీముండును వానిం బూజించి 
భీమునకు మార్గనిరోధంబుగా 
భువనజనస్తుత నిజ 
భువనజనస్తుతుండగు 


పుట 


514 
550 


52 
110 
553 
324 
412 
497 
386 
112 
462 
218 
224 
266 
106 
180 
543 
554 

86 

90 


362 
108 

92 
252 
285 
516 
522 
266 
489 
353 
404 


భువనవ్యవహారమునకు 
భూతరాశి దొల్లి పుట్టి 
భూపకులతిలక! నృప 
భూమి కనావృష్టియైనం 
భూమిసురోత్తముల్‌ ప్రకృతి 
భూరిబలుండు పాండవు. 
భూరిభుజుండు దానె పోయెనో 
భూరిసత్తులు సర్వలోక 
భూవినుతంబై (త్రిభువన 
భూసతికిం దివంబునకు. 
భృగు నా శ్రమంబునకుం 
భ్రాతృపుత్ర బంధుజనంబులు 
ను 
మంటి హరుదేహ మంటం 
మతి వారికి మాకును గడు 
మతిహీను(డై తనసుతుని 
మనుజేంద్ర! దీనితీరం 
మనుజేంద్ర! నన్ను నీయడిగిన 
మనుజేంద్ర! సర్వమాయా 
మనుజేశ్వరు లెల్లను బోరన 
మతీ చిత్రకూటంబున 
మతి తృణ జల ధాన్య 
మణీ పాండవ పాంచాల 
మటీ పింగం బను తీర్ణంబు 
మణి యక్షిణీ తీర్థంబునందు 


మటి యార్తునకు శయనంబును 


మజీయుం దృష్టాతురుం డర్ధ 
(63 
మతియు గంగోద్భేద తీర్థంబు 
మణియు గోసహ(స్రంబు 
మణతియు నక్కుమారుం డొక్క 
మతియు నచేతనంబు 
మజియు ననాహితాగ్నులకు 
మజియు నమ్మాంధాతృండు 


594 శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 
పద్యము పుట పద్యము పుట _ పద్యము పుట 
మతియు నర్భ్యపాద్యాది 389 మీ రిందు మసలవల దిది 517 రాత్రి జాగరణ భర 436 
మటియు నలదమయంతు 245  మునికుమారు నెగిచికొని 467 రానేల? వచ్చి నవయంగా నేల)- 7 
మటియు నింద తొల్లి 422 మునిదేవవరులు యజ్ఞము 400 _రామవి(క్రము( డజేయు( 67 
మజీయు నిశితపరశుహస్తు 409 మునినాథ! నీ యనుగ్రహ 366 _ రైభ్యుండు నయ్యవక్రీతున 465 
మటియు నీచేత నుపనీతంబైన 376 మునినాథ! నీవు 341 రైభ్యుండును వానికి భార్యగా 467 
మణియు నీ యక్షరాక్షస 538 మునినాధథు నలుకతోడన 433 రైభ్యు( డధికకోపరతు( డంటి 467 
మజియును 224  మునిముందట. గందుక 390  రోమశుం డను దేవర్షి 321 
మటియును 412 మునివర నృపతులం 346 రోహిణికి జం[ద్రసమాగమం 248 
మజీయును 562 _ మునీంద్రా! నీవు తృప్తుండవైనం 288 ల 
మజీయు నొక్కజట 465 మునీంద్రా! యేను దొల్లియు 327  లయకాలోదిత సహ(స్రకరు 173 
మణియు బాహుకుండను 241 మునులం దిట్టుచు. బుష్ప 413 లలితమధు(స్రవఫలములు 484 
మజియు భీష్మ ద్రోణ 119 మున్న జీర్లంబయ్యె మున్నీటి 367 _ లలితాంగి. బడసెం దన 465 
మజీయు వసుమతీఖాత 170 మృగయార్థ మరిగి హిమ 565 లలితాంగి! యేను నీగుణ 406 
మజియు విద్యాతపోయుక్తులై 354 మృగవిరోధిబలుండు 517 _ అలితాచ్చస్ఫటికశిలా 477 
మయం రావ సరావమంలలు. చెడ. కతవంతత్యర జహా 66 లీ లైరావతకుంభాస్సాలన 159 
మతియు సకలయజ్ఞంబుల 400 మొనసి యధర్మద్యూతం 24 న 
మజియు సప్తగంగాసంగమంబును 311 య వంచనయును మాయయు 560 
మజియు సర్వకార్యంబులు 504 ర్వుత్రినాథ! వినవె యిది 398 _ వగవంగ సాంగోపాంగము 220 
మరంత 73 యాగశతంబులకంటెం 318 వజ్రసంహనను లవార్య 43 
పులి ఇల విభుడు 256 క్రూగాది పుణ్యకర్మ త్యాగము 355 _ వడ్రాస్ర మాదిగా వరదుడై 167 
FOV MyDS స eases So 422 వడిం బడియెం బిడుగు 513 
మాతలియు నర్జునుం జూచి 154 క్ర వనగతులనే వరితో స్ట్‌ 
మానితయశు మాను 539 
తయశుండు భీమానుజుం రంగదుత్తుంగతరంగ 364 _వనజాయతాక్షి కతిపయ 227 
మానుగ బుతుపర్లు(డు 265 
జా రక్షోఘ్నమంత్రముల నారాక్షస 47  వనమునందు( బండ్రెండు 116 
మాయందు లేని గుణములు 5 
రజనికరానన6 బీన 222 వనమునందును బండడైెండు 563 
మాయయ్య యెవ్వరెక్కడ( 455 
రథి కిమ్ముగానియెడ 74 వనమున బండైండేండ్లును 113 
మాయావి మా యాయుధములు 519 వ 
రయమున నీచేత నిహతు 521 వనమునకు వచ్చి నవయంగ 18 
మాయా(శ్రమ మిందులకున్‌ 390 
రవిశశిగతు లుడుగుడు 360 వనరాశి యేమికారణమున 367 
మిత్రసంపన్నుడైన నమిత్రు 110 
రాక్షస పిశాచ శ్యాపదంబుల 328 వనవాసము సేయుచు. 31 
మిన్నమిడుంగుజు లట్టులై 426 
రాజరియెన ధర్మరాజు 39 వయోవిద్యావైభవంబుల 260 
మిమ్మును ధర్మార్థవిదుండైన 31 షా హ్‌ 
రాజర్షులు నగస్త్యు 346 వరదుండు పార్టుశౌర్య 140 
మీకు నెగ్గొనరించి యున్న 505 షె థి 
రాజవంశరత్న! రాజరాజ 181 వరదు(2న యీశువరమున 370 
మీదయ మాకు గల్గంగ 421 చా 
va “ డు va ఆడ 
మి రమరసదృశులరు 332 రాజ్యపదస్టుండైన క్షత్రియుం 113 వరదు సురాసురవందితు. 141 


పద్యము 


వరములు వేల్పులచే 
వరుణజలంబుల మిత్రా 
వణల6గ రాము డంత 
వలచి హితంబున( బథ్యము. 
వలవ దుడుగుండు మీరని 
వలవదు వీనియింట6 గుడువన్‌ 
వశము గాక బాష్పవారి 

వసుధ నధర్మవర్తులగు 
వసుమతీరాజ్యంబు వలన 
వసు రుద్రాదిత్యాదులు 
వాండును బితృవచన 

వాతాపి యనువాని నెట్టు సంపె 
వాని( జూచి నలు(డు దా నల్లి 
వానికిం దేజస్వియను బుషి 
వానికి వెజచి పజుచి 

వానినెల్ల నస్మదీయ 
వానియేయు శరంబుల 
వాయుసుత(ప్రేరితశిత 

వారల చెప్పినట్ల తన 
వారలచే( బూజితులై 
వారలతో వి[గ్రహించి 

వారల నిద్దజ వారించి 

వారల పుణ్యోదయమున 
వారల రోయంగ6 బంచె 
వారలు గంధమాదన 

వారలు దుర్యోధనుచే 

వారలు వారిధి గడవంగ 
వారలు సమయము దప్పిన 
వారికి ధర్మతనయుండు 
వారికి ధర్మువు దప్పని 

వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు 


వారిజాసనుండు వారల 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
వారిదమార్గంబువలన 153 
వారిధారల ననివారిత 507 
వారిభక్షులు పర్షభక్షులు 225 
వారిరుహనేత్ర మదన 201 
వారిరుహమి(త్రు నమరోరగ 19 
వార్‌ష్టేయుండును నలుపు(త్రుల 268 
వార్‌ప్లీయుండును బాహుకు 260 
వాసర నాయకుం దలంఏ 554 
విక్రమము విడిచి సమరా 74 
విజనంబైన విపినంబునందు 275 
విజయు కుశలవార్త 327 
విదితముగం దీర్జకీర్తనం 319 
విదితముగ నిన్ను. జేయించెదం 430 
విద్యుల్లతాంగి భార్గవు 425 
విధివశంబున నన్నుం 227 
విధివిలసితంబు పేర్మి 572 
విధ్యుక్తంబుగా నక్కోమలి 340 
వినయవిహీనుల దుర్యోధన 63 
వినవమ్మ! తృణముష్టి. గొని 271 
వినవయ్య! కర్షుగర్వం 118 
వినవయ్య! కార్తవీర్యు(డు 411 
వినవయ్య! నహుషు(డన్‌ 572 
వినవె పులోమయు. గాలక 557 
వినవె శతయోజనంబులు 268 
విని శంకింపక చెచ్చెర 238 
విను డే బుణ్యక్టోకుం డనగ 227 
విను మేనును నీవును 35 
విప్ర కడుపులో నున్న యవ్వీరు 336 
విమలస్సాటికహాటక 529 
విమలహర్మ్యంబుల విహరించు 91 
వీండు నీచేత వధ్యుండు గాడు 76 
వీకున నశ్వమేధములు 435 


పద్యము ప 


వీతభయు( డిల్వులుండును 
వీతహర్షకోధులైన 
వీనిచేత. దలంపంబడియెడు 
వీనిపుట్టిన పాపంపువేళం 
వీరభోజ్యము సుమ్ము రాజ్యము 
వీరలం జూడు మని దివ్య 
వీరల దుఃఖము దీర్సక 
వీరల విడువ నోప 
వీర లింకం బాండవుల 
వీరసేనసుతుండు వీరుండు 
వీరిద్దణు సోమార్హులు 
వీరుండు క్షత్రియుల దన 
వీరుండై సౌగంధిక 
వీరుడు యోగవిద్యయును 
వీరులగు భీష్మకుంభజ 
వీరులగు సగరతనయుల 
వీరులగు సాల్వయోధుల 
వృత్తవంతుండు వెండియు 
వృద్దని జాత్యంధుండని 
వృద్దు గొడుకుపలుకు విని 
వేగవంతు(డను వీరు(డు 
వేదములయందు వినయ 
వేదశాస్త్రములును విధి 
వేవురంబోలెడువాని మహా 
వ్యాధి (శ్రమానిష్టసంస్పర్శ 
వ్రతములు లేనివారు 

శ్‌ 
శక్రపదవి బొంది సద్రాహ్మణుల 
శతమఖునకు భువనావన 
శతవర్ష వృద్దుండవు 
శత్రుల నాజి నోర్చుటయు 
శమితనిజ(క్రోధుండై 


596 శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వను 


శరణనినవారి. గరుణా 60 _సమరసన్నద్దుడై సమస్త 34 హ 
శరీరికి మరణంబు 115 సమస్త భువనాశ్రయా! వినయ ౩349 హంసచే( దన వినినంతకంటెను 199 
శాంతు(డు బుశ్యశృంగుడను 387 సముచితంబగు మృదు 481 హంసవర్గోత్తమ హయములం 71 
శారదరా(త్రు లుజ్ఞ్యల 581 సరవి నాధూత రజః 333 హతశేషులైన రాక్షసు 535 
శారీర నియమంబులు 329 _సర్వజనులును ధృత 31 హనుమంతుండును మెల్ల 491 
శారీర మానస మహాదారుణ 9 సర్వభూతంబులు నాహారం 448 హరు. డాదిగా( గల 546 
శివుడు వీనికిం బ్రీతుండై 169 సవ్యాపసవ్య విచిత్రమండల 75 _ హరుండు వానికి6 బ్రత్యక్ష 368 
శూరులు ధృతరాష్ట్రసుతులు 118 సహకార మ(త్రియసహకారున్‌ 224 హరు బెనంగి పట్టుకొని 140 
శోకభయస్థానంబు లనేకంబులు 9  సాంబు6 బాయు మనుచు. 69 హరుచేత సంప్రాప్తవరుడయ్యె 150 
శోకమూర్చితుండై మహీతలంబు 9 సాగరులకు సద్గతిగా 383 హరుశరమును నరు 135 
శోకాపనోది. బుణ్యళ్లోకుని 252  సాధితశాత్రవు లగు 121 హా మహారాజ! మహామహీ 219 
శ్యేనకపోతరూపంబులు 451 _ సాధుసమ్మతంబు లైన 4 హారివిషయాభిలాషము 15 
శ్రీకంఠ! లోకేశ! లోకోద్భవ 142 సాధ్వి నాకుం గూర్చు సంతతి 258 _ హితుండైన తన పురోహితు 21 
శ్రీకీర్తి శ్రీవల్లభ! 1 సాల్వబాణవిగతసత్తుండ 74 ్రస్వపీనగ్రీవు నచలితాయత 490 
శ్రీమందిర! బుధజన 351 _సౌల్వుండు నిజసేనాసంక్షోభ 70 కం. 
శ్రీరమ్యధర్మనిత్య 184 సాహసం బిట్టుసేయంగం 370 
శ్రీరమ్య! రాజకులశేఖర! 524 సీతాన్వేషణపరులై 493 
శ్రీరాజరాజ! కులనిస్తార! 527 సుజనుల సహవాసంబున. 39 
శృదృతియందలి దుగ్ధంబు 111 సుతషష్టిసహస్రక 371 

స సుర గరుడ గంధర్వ 535 
సంకల్పజల బైన కామంబున( 16. . సరచాబచి(త్రగగన 580 
సందియ మేల సర్వగుణ 273  సురదుందుభినాదంబులు 130 
సకలగుణప్రసిద్దుండగు 263 సురమునిసిద్దఖేచరవరుల్‌ 382 
సకల దురితముల (283-ఆ) 320 _ సురలకు ట్రీతిసేసితి 560 
సకలర్తుసురభి కుసుమిత 158 సురవరుల( దొజంగి తన్నున్‌ 275 
సగరసుతు లట్టు జగముల 371 _ సురవిశిఖప్రయోగములు 562 
సతతకృతోపవాసముల 379 సురసమూహంబుతో సుర 171 
సత్యక్షమాదమశౌచ 575 సుర సిద్ద మునిసేవితంబైన 484 
సత్యభంగభీతుండవు 178 _సురుచిరకీర్తి నైమిశము. 311 
సత్యశమహీను లగుదురు 499 సురుచిర సురూపగుణ 385 
సమయాతి(క్రమభీతిని 107 _సూర్య(గ్రహణంబున దాని 309 
సమయాబ్దంబులకంటె 178 సోమకు(డను రాజర్షి 439 


సమరవిముఖత్వమును 73 స్నేహార్లవ మగ్నుండయి 10 


కవిత్రయ విరచిత 
త్‌ 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - ర్‌ 
ఆరణ్యపర్వ శేషము 
(4వ ఆశ్వాసము 142వ పద్యమునుండి 5,6, 7 ఆశ్వాసములు) 
కృతికర్త 
ఎజ్లా(పెగడ 
అ ౧ 
వ్యాఖ్యాత 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్య 


ప్రధానసంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


LA Di 
Sz 


ప్రచురణ 


తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 
2013 


KAVITHRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 

Aranyaparvamu of Yerrapreggada 

Vol. V. 

Cantos 4 (concluding portion),5,6, and 7 


Commentary by 
Dr. Nanduri Ramakrishnamacharya 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.604 
First Edition : August 2000 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, LA.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


అ = 
సదా శ్రీవారి సేవలో... 


AI 
(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ 


భారతీయుల విజ్ఞాన సర్వస్వం భారతం. ఈ [గ్రంథం తొలుతటిపేరు జయం”. వేదవాజ్మయం యొక్క సారం 
ఇందులో ఇమిడి ఉన్నందున ఇది పంచమ వేదంగా ప్రశస్తిగాంచింది. పూర్వం దేవతలు, బుషులు - దీని మహిమను 
పరీక్షించదలచి - నాలుగు వేదాలను ఒక వైపు, ఈ [గ్రంథాన్ని మరోవైపు తులలో పెట్టితూచినారట! ఈ (గంధం ఉన్నవైపే 
అధికంగా ముల్లు చూపినందువలన, ఈ జయేతిహాసం మిగుల మహత్తం కలదిగా, చతుర్వేదాలకన్న బరువైనదిగా వెల్లడయింది. 
ఆనాటి నుండి ఈ (గంథానికి 'మహాభారతి మనే నామధేయం సార్థకంగా స్థిరపడింది. “మహత్తాత్‌ భారవత్వాత్‌ చ 
మహాభారత ముచ్యతే” - అనే నిర్వచనం అలా ఏర్పడింది. “భరత వంశీయుల చరిత్ర భారతం” - అనే వ్యుత్పత్తి కూడ 
ఇందుకు తోడయింది. 


భారతంలోని భాగాలకు పర్వాలని పేరు. “పర్వ మంటే చెజకు గణుపు. మహాభారతం పదునెనిమిది గణుపులు 
గల చక్కని చిక్కని చెజకు గడవంటిదని వ్యాసభగవానుని అభిప్రాయం. చెబకుగడలో ప్రతి గణుపులోనూ మధురరసం 
సమృద్ధిగా ఉన్నట్లే, భారతంలో గల ప్రతి పర్వంలోనూ కావ్యరసం పుష్కలంగా నెలకొని ఉంటుందనే భావం ఇందులో 
వెల్లడౌతున్నది. “భారతం చేక్షుఖండం చ ప్రతిపర్వరసోదయమ్‌” - అనే ఆర్యోక్తి ఈ సత్యాన్ని చాటుతూవుంది. 


మహాభారతం దివినుండి భువికి దిగివచ్చిన దివ్యగంగావాహిని; పారిజాత కల్పవృక్షం; సమస్త కళలతో విరాజిల్లే 
పూర్ణచంద్రుడు; అమృతకలశం - ఇలా ఈ జాతీయ కావ్యం యొక్క మాహాత్య వైభవం ఆ యా సందర్భాల్లో అనేక రీతుల 
అభివర్ణింపబడింది. 


దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూవచ్చింది. 
ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆ యా భారతానువాదాలన్నిట్లోనూ తెలుగులో 'కవిత్రయంి వారు రచించిన ఆంధ్రమహాభారతం 
విశిష్టమై విలసిల్లుతూవుంది. కృష్ణద్వైపాయనుడు వ్‌ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, ఆ నిరూపితార్థం చెక్కుచెదరకుండా 
పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన స్వతంత్రరచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి ! 


ఆంధ్రావళికి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వురూ (త్రిమూర్తుల వంటివారు. వారిలో ఆదికవియే 
విష్ణువు, కవిబ్రహ్మయే (బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరు వేరు 
కాలాల్లో, తెలుగుదేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో తమ తమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, 
సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూవుంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం ! తరతరాల 
తెలుగు జాతికి ఆదర్శంగా తెనుగు సాహితీ మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్ణగోపురం ఆంధ్రమహాభారతం ! ఆ 


VII 


సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షరశిల్పులు “కవిత్రయం” అందరకూ ఆరాధ్యులు |] 


భారతంలోని పర్వాల్లో మూడవది ఆరణ్యపర్వం, ధర్మాత్ములైన పాండునందనులకు విజయం తథ్యమనే విషయానికి 
స్పష్టమైన నిదర్శనాలు మొదటిసారిగా ఈ పర్వంలో గోచరిస్తాయి. “ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు; 
ఎక్కడ భగవానుడు ఉంటాడో అక్కడ విజయం నిశ్చయం”. 


“యతో ధర్మః తతో విష్ణుః, యతో విష్ణుః తతో జయః” 
- అనేదే ఆరణ్యపర్వం యొక్క ప్రధాన సందెశం ! 
“'ధర్మోవిగ్రహవానివి - అని కొనియాడబడిన ధీరోదాత్తుడు యుధిష్టిరుడు. ధర్మమూర్తియెన ఆ మహారాజు రోమశుడనే 


మహర్షిని అడిగిన ప్రశ్న - తీర్థయాత్రల ప్రయోజనాన్ని గూర్చి తెలిపేది - ఈ సందర్భంలో ముఖ్యంగా ప్రస్తావింపదగి 
ఉంది : 


అచేతనాలైన కొండలు, నదులు, సరస్సులు మొదలైనవి జనుల పాపాలను పోగొట్టేవై ఉండటానికి 
గల కారణమేమి? - అని ధర్మజుడి (ప్రశ్న 


ధర్మపరాయణులైన దేవతలు, బుషులు వాటిని ఆసక్తితో ఆ(శయించి ఉండటం చేత పర్వతాలు, 
నదులు, సరోవరాలు మొదలైనవి పవిత్రాలై, పుణ్యతీర్థాలై, జనుల పాపాలను నివారిస్తూ, వారి వారి 
కోరికలను ఈదేరుస్తూ, జగత్తును పావనం చేస్తూ ఉంటాయి - అని రోమశుడి సమాధానం. 


(ఆరణ్యపర్వం, రెండవ ఆశ్వా, 309వ వచనం, 317వ వచనం.) 
ఈ సమాధానం తీర్థయాత్రలయొక్క ప్రాముఖ్యాన్ని, పరమార్ధాన్ని చక్కగా విశదీకరిస్తూ వుంది. 


తిరుమల తిరుపతి దేవస్థానములు చేపట్టి నిర్వహిస్తూ వున్న అనేక ధార్మిక ప్రచురణల కార్యక్రమాల్లో “వ్యాఖ్యాన 
సహిత కవిత్రయ భారత ప్రచురణ ప్రణాళిక” విస్థృతమైనది, విశిష్టమైనది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా నన్నయభట్టారకుని 
ఆదిపర్వం (రెండు భాగాలు), సభాపర్వం - ఇటీవలే (కడచిన మే నెలలో) దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గా శ్రీ 
దండు శివరామరాజు మహోదయుల కరకమలాల మీదుగా ఆవిష్మరింపబడినాయి. 

ఇప్పుడు ప్రచురితమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటం. ఈ సంపుటం కూడ గ్రంథ పరిమితి ననుసరించి, 
పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు భాగాలుగా వింగడింపబడింది. ఆరణ్యపర్వం రెండు భాగాల్లో ఇది రెండవ 


భాగం. ఈ రెండవభాగం ప్రథమభాగ రచయిత అయిన నన్నయభట్టు పేర ఎజ్టా_పైగడ రచించినది. ఈ విధంగా ఆరణ్యపర్వాన్ని 
తెలుగులో రెండు వేర్వేరు భాగాలుగా ప్రచురించటం ఇదే ప్రథమం. 


ఒకానొక (ప్రాచీన కవి కవిత్రయ భారతాన్ని వాగ్టేవిశారద ధరించిన ముత్యాలహారంగా వర్ణించాడు. ఆ హారంలో 


IX 


కొంతమేర నన్నయ్యభట్టు కూర్చాడు. ఆ మాలికలో చాలా భాగాన్ని తికనసోమయాజి సమకూర్చాడు. ఈ ఇరువురు కవీంద్రులు 
కూర్చిన భాగాలు రెంటిని ఎజ్టాపైగ్గడ అరణ్యపర్వశేష రచనమనే తన కూర్చుతో సొంపుగా కలిపి, ఆ ముత్యాల కంఠమాలకు 
సమగ్రతను సుందరమైన ఏకరూపతను తీర్చిదిద్దినాడు. అలా ఆ మహాకవి సంధానించిన అరణ్యపర్వశేషం ఈ రెండవ 
భాగం. ఈ భాగం ఆంధ్ర మహాభారత కావ్యహారం నడుమ వెలుగులీనుతున్న సువర్ణ పతకంగా భాసిస్తూవుంది. ఈ సువర్ణ 
పతకం నట్టనడుమ నీలికాంతుల నిగ్గులతో (ప్రకాశించే నాయకమణి రామోపాఖ్యానం |] 


ఈ పర్వానికి వ్యాఖ్యను సమకూర్చినవారు డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు. దీనిని పరిష్మరించినవారు 
'వ్యాఖ్యాసహిత కవిత్రయాంధ్రమహాభారతం ప్రాజెక్టు ప్రధాన సంపాదకులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు. మరియు, 
ఈ వాజ్మయ యజ్ఞంలో పలుతెజుగుల పాలుపంచుకొంటున్న విద్వాంసులు, విద్యావేత్తలు అనేకులు ! సుగ్భహీత 
నామధేయులయిన ఈ సహృదయులందరికీ పేరుపేరున కృతజ్ఞతాభివాదాలు తెలుపుతున్నాము. 


నిత్యకల్యాణ మూర్తి అయిన వేంకటేశ్వరుని అనుగ్రహ విశేషం వలన, వ్యాఖ్యాన సమేతమైన ఈ జయేతిహాసం 
సర్వజనులకు జయ(ప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష 


అనతికాలంలోనే ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా పునర్శుద్రిస్తున్నాము. ఎప్పటిలాగే పాఠకులు సమాదరిస్తారని 
ఆశిస్తున్నాను. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో (ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


XII 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్లవేంకటావధాని 
డా॥ నండూరి రామకృష్ణమాచార్య 
(ac) 
డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 


ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళ[గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయం జరిగినది. పదాలు ప్రయోగించుటలో 
సామాన్యులకు అర్థమగునట్టు, భారతముయొక్క [ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా 
నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. 
సరళాదేశము అనవసరం. మూలములో ఉన్న కఠినపదాలు పరిహరించి, సుబోధకములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథంగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
'ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వ్రాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


XII 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పుగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమిష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


అనంతరము (వాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. (ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
షందవతినుో 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విస్తృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్తి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 1991 
జులై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌, యస్‌.వి. 


XIV 


ఓరియంటల్‌ కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికిను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 
ఆ నియమాల సారాంశం : 

“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 


XV 


అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన |క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్యి జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 
“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


XVI 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచే యాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల [వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


xvi 
సంసాదకముండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 


సలహానుండలి సభ్యులు 


శ్రీ ఎ. సుభాష్‌గౌడ్‌ డా॥ బిరుదురాజు రామరాజు 
డా॥ మేడసాని మోహన్‌ డా॥ ఎం. కులశేఖరరావు 
డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 


డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి 
డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క 
సంయుక్త సమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా 
లన్నింటినీ వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో 


కూడిన ఒకటి, రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మ(ప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఈ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. ఇప్పటి కార్యనిర్వహణాధికారి అయిన 
డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను గూర్చి ఆసక్తితో గమనిస్తూ 
అన్నివిధాల సహకరించి ఆది సభా పర్వాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ తరువాతి సంపుటాలు 
వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ బృహత్‌ ప్రణాళిక 
వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను(గహంతో పండిత మండలిని 
పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని 
స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి 
ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతం" 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభి ప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ (ప్రణాళిక ఫలప్రదం కావటానికి అధికారికమైన ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా(గంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 
తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య 
ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.నారాయణ, ఐ.ఏ.ఎస్‌., గారికి వందనములు. 


XVII 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 
సహాయసహకారాలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ 
భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో (ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక 
మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ 
విద్వాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి. దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడం 
వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానిక పండితవర్యుల ఒక ఉపసంఘం (ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు 
ఎడిటోరియల్‌ కమిటీలో ఉన్న డా॥ కె.సర్యోత్తమరావు, డా॥ కె.జె.కృష్ణమూర్తి గారలతో స్థానికులైన విద్వాంసులు, 
పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, నుహాకని శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ 
సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం 
మరువరానిది. వీరు వర్క్‌షాపువలె శ్రీ వేంకటేశ్వర లైబ్రరీ మరియు పరిశోధన కేంద్రంలో నిర్వహించబడ్డ కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకొన్నారు. అందువలననే అతి త్వరితకాలంలో ఆరణ్యపర్వ శేషభాగం ముద్రణ 
బౌతూ ఉండగా విరాటపర్వం కూడ (ప్రెస్సుకు పంపగల్నుతున్నాము. తక్కిన పర్వసంపుటాలను ఇలాగే అందించగలమని 
ఆశిస్తున్నాము. 

“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్నివిధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె.రాధారమణ, డాక్టర్‌ ఎ.సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, 
తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో ముద్రించిన 
టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ.పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి అను[గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రానుమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదకమండలి 


అధ్యక్షులు 


అజేయ కల్లం, ఐ.ఎ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 


ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


సంపాదకమండలి సభ్యులు 
ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 
ప్రొ॥ఎస్‌. బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 

సలహా మండలి సభ్యులు 
దా॥ బిరుదురాజు రామరాజు దా॥ రంగారావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
దా॥ ఎం. కులశేఖరరావు డా॥ మేడసాని మోహన్‌ (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
డా॥ ఎం. బుద్ధన్న 
కన్వీనర్‌ 


డా॥ ఎన్‌. ఎస్‌.రామమూర్తి, 


“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల త ల టి ల 


SE 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


; డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 

. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 

1 డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 

. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 

. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

స డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు } 
లు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా, 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ ఫ్ర పై Aol ._ త్‌ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసవికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
ల 


ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభ విక్రీడితం 
శార్దూల వికీడితం 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


[ పీఠిక విషయసూచిక-1. కవిత్రయ కీర్తన సంప్రదాయం-పు. 2; 2. ప్రబంధపరమేశ్వర బిరుదం : ఆరణ్యపర్వశేషం-పు2; 3. 
ప్రబంధపరమేశ్వరుడు : త్రిముఖాత్మకత-పు.4; 4. ప్రాచీన మహాకవులవలె కవిత్వం చెప్పటం; ప్రబంధ పరమేశ్వరత్వం-పు.5; 5. 
విశిష్ట ప్రక్రియా నిర్మాణ దక్షత : ప్రబంధ పరమేశ్వరత్వం-పు.5; 6. ఆరణ్యపర్వశేష వస్తు వైశిష్ట్యం: ప్రబంధ పరమేశ్వరత్వం-పు.6; 
(1) పురాణవస్తువు-పు.7; (2) పురాణ వస్తువిశేషాలు-పు.9; (3) ఇతిహాస శ్రవణం : ఇతరాంశాలు-పు.13; (4) ఇతిహాస శ్రవణఫలం- 
పు.13; (5) యక్ష ప్రశ్నలు : ధర్మజపరిజ్ఞానం-పు. 16; 7. ఆరణ్యపర్వశేష నిర్వహణ నైపుణ్యం : ప్రబంధ పరమేశ్వరత్వం-పు. 18; 
(1) ఆరణ్యపర్వశేషం: ప్రబంధపరమేశ్వరుని ప్రయోగపర్వం-పు 19; (2) నన్నయ ప్రసాదకవి: ఎజ్జయ మధురకవి-పు.20; (3) 
విడమరచి, విస్తరించి, మధురంగా, మనోహరంగా చెప్పటం-పు.21; (4) ఎజ్జన కవిత: ఆర్టమైన ఆత్మీయత, మాధుర్యం-పు.22; 
(5) ధర్మవ్యాధో పాఖ్యానం: విడమరచి చెప్పే విద్య-పు.24; (6) కుమారస్వామి కథ : విస్తరించి చెప్పే విద్య-పు.22; (7) పరిక్షితుని 
కథ: మధురంగా చెప్పే విద్య-వు.29; 8. ఆరణ్యపర్వశేష కవితా వ్యక్తిత్వం : ప్రబంధ పరమేశ్వరత్వం-పు.32; (1) “కావ్యశయ్యం 
గీలించిన కీర్తి-పు.34; (2) కవిత్రయ కవితాశయ్యలు-పు.35; (3) ఎజ్జన కావ్యశయ్య : భారతీవృత్తి-పు.35; (4) ఎజ్జన రచన : 
మాధురీగుణం, పాంచాలీ రీతి-పు.38; (5) ఎజ్జనకవిత మంజుల వాగమృత ప్రవాహం-పు.38; 9. ప్రబంధపరమేశ్వరుడు 9 
చతురోక్తి పథాలు-పు.39; (1) చతురోక్తి : సూక్తివైచిత్రి-పు.40; (2) చతురోక్తి : మధురోక్తి-పు.43; (3) చతురోక్తి : అలంకృతోక్తి : 
అలంకారధ్వని-వు.43; (4) చిత్రకవిత: శబ్దవైచిత్రి-పు.44; (5) ఎజ్జన వాగ్విలాసం; అతి గాంభీర్య విభూతి-పు.46; (6) శరత్కాలవర్ణనం: 
వస్తు-అలంకార ధ్యనులు-వు.47; (7) మూడు పద్యాల ముడులు: మూడు గుణాల సందడులు-పు.51; (3) మూడు 
రసాభాసాలు-పు.58; (4) మూడు ఉక్తివైచిత్రులు- పు.60; (5) మూడు వీరరసభేదాలు-పు.61; (6) ముగ్గులు పతివ్రతల కథలు-పు.63; 
(7) మూడు ఎజ్జ(న) గుర్తులు-పు.64; (8) మూడు రుచుల మువ్వన్నె సాబగు-పు.66; 11. రామాయణ కథ మధుర మనోహరం-పు.67; 
12. సావిత్రి కథ మధురమహోజ్వ్వలం- వు.70; 13.ఆరణ్యపర్వం స్ట అంతరార్థం-పు.75; 14. కవిత్రయ మహాభారతం : 
వ్యాఖ్యానం-పు.76; ] [(ఆరణ్యపర్వకథాసారం (రెండవభాగం) : అనుబంధం-పు. 78.] 


ఉ. “భారత కావ్యహార మొక భాగము నన్నయభట్టు గూర్చె ము 
కారమణీయ వాక్యముల. దక్కిన భాగము సోమయాజి పెం 
పార నొనర్చి, రెంటి. గలయన్‌ శివదాసు(డు మధ్యనాయక 
శ్రీ రచియించె శారద ధరింప6 గవిత్రయకీర్తి మించంగన్‌”. 


చింతలపూడి ఎల్లనార్యుడు (తారకబ్రహ్మరాజీయము) 


శ్రీమదాంధ్ర మహాభారతం శారద మక్కువతో ధరించే ముక్తారమణీయ కావ్యహారం. అందులో కొంతభాగం నన్నయభట్టు 
కూర్చాడు. తక్కిన భాగం తిక్కన సోమయాజి సమకూర్చాడు. శంభుదాసుడైన ఎజ్ఞాపపెగ్గడ ఆ దండకు మధ్యనాయక మణిశ్రీని 
సంధానించాడు. దానితో కవిత్రయ కీర్తి మిన్నంటింది. ఆంధ్ర భారతి ధరించే భారత కావ్యహార నాయకమణి శ్రీ - ఎజ్ఞాపెగ్గడ 
నన్నయ పేర వెలయించిన ఈ ఆరణ్యపర్వశేషం. 


పీరిక-2 
1. కవిత్రయ కీర్తన సంప్రదాయం 


నన్నయ తిక్కనలు తమ తమ భాగాలను ముక్తా రమణీయ వాక్యాలతో రచించినట్లు ఆ విశేషణాన్ని ఇద్దరికీ 
అన్వయించేటట్లు పద్యంలో నాయకముణిగా అనుసంధించాడు చింతలపూడి ఎల్లనార్యుడు. నన్నయ తిక్కనల మీద 
ఎజ్ఞాపెగ్గడకున్న సమగౌరవ భావం పై పద్యంలో ధ్వని. ఆ యిద్దరి కవితలు ఎంత అందంగా ఉన్నా ఆ రెండు భాగాలను 
పరమరమణీయంగా అనుసంధానం చేసిన ప్రబంధపరమేశ్వరత్వం శంభుదాసుడైన ఎజ్జినదే. ప్రబంధం అంటే పూర్వాపర 
సంగతి అనీ, రెండింటిని కలిపి వేసే గట్టిముడి అనీ అర్థాలున్నాయి. ఆ రెండువిధాలా ఎజ్జన కృతి సార్థకమే. కాబట్టి తెలుగులో 
కవిత్రయ భావనకు ప్రారంభాన్నీ, పరిపూర్ణతనూ ఇచ్చిందీ, తెలుగు కవుల కా ముగ్గురిని కలిపి కీర్తించే ఒక సాహితీ సంప్రదాయాన్ని 
కల్పించిందీ ఎజ్టాప్రెగ్గడే. కవిత్రయ కీర్తనం భావి కావ్యావతారికలకు కాంతి తోరణంగా ప్రకాశించింది. జక్కన కవి ఆ కవిత్రయ 
భావనకు మొదటిసారి కట్టిన ముక్తా తోరణం మచ్చుకు గమనిద్దాం. 


ఉ. “వేయివిధంబులందు. బదివేవురు పెద్దలు సత్ర్రబంధముల్‌ 
పాయక చెప్పి రిట్లు రసబంధుర వాగ్విభవాభిరామ ధా 
రేయులు శబ్దశాసన వరేణ్యులు నాగం బ్రశస్తి కెక్కిరే 
యేయెడ నన్నపార్యుగతి నిద్దర? నట్టి మహాత్ము( గొల్బెదన్‌. 


చ. పరువడి భారతాఖ్య గల పంచమవేదము నాంధ్రభాష సు 
స్థిరత రచించుచో. గృతిపతిత్వము. గోరి ప్రసన్నుడైన యా 
హరిహరనాథుచే( బడసె నవ్యయసౌఖ్యపదంబు నెవ్వ6 డా 
పురుషవరేణ్యు. దిక్కకవి( బూని నుతింతు6 గృతాధ్వరోత్సవున్‌. 


ఉ. ఈ త్రయిం దాం బ్రబంధ పరమేశ్వరు(డై విరచించె శబ్ద వై 
చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీ నరసింహ రామ చా 
రిత్రములన్‌ బుధవ్రతగరిష్టత నెజ్బయ శంభుదాసు. డా 
చిత్రకవిత్వ వాగ్విభవ జృంభితు. గొల్బెద భక్తియుక్తితోన్‌. (విక్కమార్కచరిత్రము : 1.12-14) 


లోకంలో త్రిమూర్తి భావనం త్రివేణీ భావనం వలెనే కవిత్రయ భావనం ఆంధ్ర సాహిత్య జగత్తులో సుప్రతిష్టితం. 
జక్కన వారిని బిరుదనామాలతో గుర్తించి పై పద్యాలలో ఒక వైశిష్ట్యాన్ని ప్రతిపాదించాడు. నన్నయ 'శబ్దశాసనుడు”, తిక్కన 
“సోమయాజి, ఎజ్జన “ప్రబంధ పరమేశ్వరుడు . బిరుదనామాల ప్రశస్తి తెలుగులో ఎజ్జిన కాలంలోనే అరుణోదయ స్ఫూర్తిని 
పొందింది. 


2. ప్రబంధ పరమేశ్వర బిరుదం : ఆరణ్య పర్వశేషం 


సీ. 'భవ్యచరిత్రు. డాపస్తంబ సూత్రుండు । శ్రీ వత్సగోత్రుండు శివపదాబ్ద 
సంతతధ్యాన సంసక్త చిత్తుండు సూర । నార్యునకును బోతమాంబికకును 
నందనుం డిల( బాకనాటిలో నీలకం । ఠేశ్వరస్థానమై యెసక మెసంగు 
గుడ్లూరు నెలవుగ గుణగరిష్టత నొప్పు | ధన్యుండు ధర్మైకతత్పరాత్ము. 


పీరిక-3 


తే.  డెట్టనార్యుండు సకల లోకైక విదితు.। డయిన నన్నయభట్ట మహాకవీంద్రు 
సరససారస్వతాంశ ప్రశస్తి దన్ను(। జెందుటయు సాధుజనహర్షసిద్ది( గోరి. 


క. ధీరవిచారు(డు తత్కవి | తారీతియు. గొంత దోంప6 దద్రచనయ కా 
నారణ్య పర్వశేషము । పూరించె గవీంద్ర కర్ణపుట సేయముగాన్‌'. (ఆర. 7.469-470) 


ఎజ్జన ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడని తెలియటానికి ఆ కవియే తెరచిన వాజ్మయ కవాటం ఈ పద్యద్వయం. 
మొదటి సీసపద్యం చదువగానే, ఆదిపర్వావతారికలో నన్నయభట్టు తనను గురించి చెప్పిన 'తనకులబ్రాహ్మణు ననురక్తు....” 
అనే సీస పద్యం తెలుగు వారి మనసులలో తళుక్కుమంటుంది. నన్నయ లౌకిక వ్యక్తిత్వాన్నీ, సాహితీ వ్యక్తిత్వాన్నీ ఆ పద్యం 
ఎట్టా రేఖాచిత్రంగా గీచి చెప్పిందో, ఎజ్జయను గురించి పై సీస పద్యం కూడా ఒక చిత్రపటాన్ని అట్లా చిత్రించి మన కందించింది. 


ఎజ్జియ లౌకిక వివరాలు - పాకనాటిలో నీలకంఠేశ్వరస్వామి దేవస్థానంవలన క్షేత్రగౌరవాన్ని పొందిన గుడ్లూరు 
జన్మస్థానంగా పుట్టి, వుట్టిన ఊరికే పుట్టెడు గౌరవం తెచ్చిన వుణ్యాత్కుడు. ఆపస్తంబనూత్రుడు, శ్రీవత్సన గోతుడు, 
శివపదారాధనతత్పరుడు, పోతమాంబా సూరనార్యులనే పుణ్యదంపతుల పుత్రుడు. అతడు భవ్యచరిత్రుడు. ధర్మైక తత్పరుడు. 


ఎజ్జయ కవితా వ్యక్తిత్వ వివరాలు- సకల లోకానికీ తెలిసిన నన్నయభట్టు అనే మహాకవీంద్రుడి సరస సారస్వతాంశ 
ఎజ్జయకు అబ్బింది - అనే ప్రశస్తి లోకంలో బాగా ఉన్నవాడు. చాల మంది సహృదయులు “మీకు నన్నయ కవితారీతి కొంత 
అబ్బింది కదా! మీరు కూడా నన్నయవలె ఎందుకు కావ్య రచన చేయకూడదు? చేస్తే, మాకు అంతకంటె ఆనందం 
మరేముంటుంది?” అని ఎజ్జయతో అంటూ ఉంటే- వారిని ఎట్లాగైనా సంతోషపెట్టాలనే అభిలాష పడినవాడు. అంతేకాదు - 
వారికి హర్షసిద్ధి కలిగే ఉపాయాన్ని గాఢంగా ఆలోచించిన ధీరవిచారుడు. ఆలోచించగా ఆలోచించగా అతడికి ఒక అద్భుతమార్గం 
తోచింది. నన్నయ కొంతమేరకు రచించగా మిగిలిన ఆరణ్యపర్వభాగం - ఆరణ్యపర్వశేషం - ఎవరైనా అర్హులు పూరించవలసి 
ఉన్నది. దాదాపు రెండున్నర శతాబ్దాల తరువాత నన్నయ కవితారీతి కొంత స్ఫురించి, నన్నయయే ఇన్నాళ్ళకు తన కవిత్వం 
తిరిగి చెప్పుతున్నాడా అన్నట్టు రచిస్తున్న తాను ఆ ఆరణ్య పర్వ శేషాన్ని నన్నయ రచనగానే వ్రాస్తే ఎంత బాగుంటుంది? అని 
అపూర్వంగా ఆలోచించినవాడు. ఆ విధంగా చేస్తే కవీంద్రులు (మహాకవులు) చెవులదొప్పలతో తన కవితను ఆస్వాదిస్తారని 
భావించినవాడు. నన్నయవలె తనను గురించి ప్రథమ పురుషలోనే చెప్పుకొనే నిరహంకార ప్రవృత్తి కలవాడు - ఎజ్టాధ్రైగ్గడ. 

ఆరణ్యపర్వశేషం నన్నయసేర రచించినప్పుడు ఎజ్జనకు ప్రత్యేకంగా బిరుదులున్నట్లు లేవు. “శివపదాబ్ద సంతత 
ధ్యాన సంసక్త చిత్తు'డైనా శంభుదాసుడనే అభిజ్ఞనామం ఇంకా కుదురుకొన్నట్లు లేదు. కాగా, ఆరణ్యపర్వశేష రచనం వలన 
ఆయనకు ప్రబంధ పరమేశ్వరుడనే బిరుదనామం లోకంలో వ్యాపించిందని తన తాతగారైన ఎజపోతసూరి ప్రశంసగా ఎజ్జిన 
చెప్పిన పద్యం సూచిస్తున్నది. 


ఉ. “ఉన్నత సంస్కృతాది చతురోక్తి పథంబులC గావ్యకర్తవై 
యొన్నికమై. బ్రబంధపరమేశు( డనంగ నరణ్యపర్వశే 
షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తా 
నన్నయభట్ట తిక్కకవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌”. (నృసింహపురాణము 1.17) 
ఎజ్జన కృతులు నాలుగు. 1. రామాయణం, 2. ఆరణ్యపర్వ శేషం, 3. హరివంశం, 4. నృసింహపురాణం. (ఈ 
రచనలు ఏ వరుసలో వ్రాశాడన్న దానిపై భిన్నాభిప్రాయా లున్నాయి). వీటిలో ఆరణ్యపర్వశేషం నిర్వహించటంలో- నన్నయ 


సారస్వతాంశను కవితారీతిని ఆవహింపజేసికొనటంతోనూ, తిక్కన పలుకుబడిని రంగరించుకొనటంతోనూ, నన్నయ తిక్కనల 
ప్రక్కన ఎజ్జన కవిత్రయంలో ఒకడుగా మాన్యత గడించుకొన్నాడు. 


పీరిక్ర-4 


ఎజ్జన స్వభావరీత్యా కావ్యకర్త. “లోకోత్తర వర్ణనానిపుణ కవికర్మ కావ్యమ్‌- అనే లక్షణం చేత సహజంగా వర్ణనా 
నిపుణుడైన కవి ఎజ్జన. ఇది సామాన్య లక్షణం. అతడికి “ప్రబంధ పరమేశ్వరుడు” అనే కీర్తి వచ్చింది. ఇది విశిష్టార్థ బోధక 
వాచకం. ప్రకృష్ణమైన బంధం ప్రబంధం. ఒక కవి తన రచనా శైలిచేత స్వీయ ముద్ర గల కవితారీతిచేత ఒక రచనను ప్రజల 
హృదయాలలో కలకాలం నిలపగలిగితే దానిని ప్రబంధం అనాలి. ఎజ్జియ తనకు ముందు విశిష్ట రచనా శైలులు గల 
మహాకవులు తెలుగులో ఇద్దరే అన్నట్లు - నన్నయ తిక్కనలను పేర్కొన్నాడు. వారిద్దరిలో నన్నయ సరససారస్వతాంశ తనకు 
కొంత చెందిందని లోకంలో ప్రసిద్ధికెక్కాడు. దీనినిబట్టి ప్రబంధపరమేశ్వరత్వం అంటే- పూర్వకవుల రచనా రీతిలో రచన 
చేయగల ప్రజ్ఞాప్రావీణ్యం కలిగి ఉండటమే. నన్నయ తరువాత నన్నయవలె పద్యం చెప్పగల ఎజ్టాప్రెగ్గడ తెలుగులో మొదటి 
“ప్రబంధపరమేశ్వరు' డయ్యాడు. దానికి అక్షరసాక్ష్యం ఆరణ్యపర్వశేషం. 


3. ప్రబంధపరమేశ్వరుడు : త్రిముఖాత్మకత 


బిరుదాలకు అర్థం చెప్పటం కష్టం. “కవిబ్రహ్మ “పబంధపరమేశ్వరుడు' - ఈ రెండూ (ఎజ్జిన పేర్కొన్నవే) సమానార్థకాలని 
కొందరు విమర్శకు లన్నారు. అది స్థూలమైన పరిగణనం. సూక్ష్మ పరిశీలన చేస్తే (బ్రహ్మ శబ్దం సృజనాత్మక శక్తినీ, 'పరమేశ్వర' 
శబ్దం సర్వశక్తి మత్తాన్నీ (ప్రభుత్వాన్నీ) ధ్వనింపజేస్తాయి. ప్రబంధం కావ్యవాచియే అయినా దాని రచనా బంధం అందులోని 
ప్రధాన లక్షణం. ఒక్కొక్క ప్రబంధానికి ఒక్కొక్క రచనా బంధం (సంఘటన) సహజంగా రాణిస్తుంది. ప్రక్రియకు అనువైన 
రచనాబంధం ప్రసిద్దంగా రాణించేటట్టు ప్రపంచించటం కూడా ప్రబంధపరమేశ్వరత్వమే. ఎజ్జన నన్నయ శైలిని కూర్చగలడు, 
పురాణ శైలి వ్రాయగలడు, కావ్యశైలి నిర్మించగలడు, ప్రబంధ శైలి ప్రదర్శించగలడు. తిక్కన పద్దతి వేరు. ప్రక్రియలు వేరైనా 
అతడి శైలి ఒక్కటే - కావ్యరూపక మిశ్రశైలి. కాని, ఎజ్జన బహురూపశైలిని ప్రక్రియానుగుణంగా ప్రకటించగలిగాడు. అప్పటి కది 
గొప్ప వైచిత్రి, అపూర్వ ఫణితి. అందువలననే ఆతడి కా బిరుదం వచ్చింది. 


ఎజ్జన చేసిన ప్రతిప్రయోగం యౌగికంగా ఒక ప్రబంధం. ప్రబంధ శబ్దాన్ని ప్రక్రియావరంగా, రచనా పరంగా 
అన్వయించుకొనాలి. రెండు గాని, అంతకంటె ఎక్కువ గాని ప్రక్రియల యొక్క లక్షణాలకూ, గుణాలకూ, స్వభావాల కూ 
ఏర్పడే గాఢమైన అనుబంధాన్నీ, సంఘటననూ, అంటుకట్టునూ ప్రక్రియాపరమైన ప్రబంధంగా గుర్తిస్తాం. దానికి తగినట్లు 
రచనలో సాగించే శబ్దార్థ రూపమైన శైలి కూడా ప్రబంధమే. అంటే - ప్రక్రియోచితమైన శైలిని ప్రదర్శించగల ఉక్తివైచిత్రి కూడా 
ప్రబంధపరమేశ్వరత్వంగా పరిగణించబడుతుందన్న మాట! 


ఎజ్జన ప్రయోగాలలోని ప్రబంధ స్వభావాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును. 


1. ఆరణ్య పర్వశేషము - కావ్యకవితాశైలి+ ఇతిహాస వస్తువు+ కథా కథనాత్మక వర్ణనాత్మక మిశ్ర పద్దతి. 
2. హరివంశము - పురాణకవితాశెలి + ఇతిహాస వస్తువు + కథాకథన పద్దతి. 
3. నృసింహపురాణము - ప్రబంధకవితాశైలి + పురాణవస్తువు + వర్ణనాత్మక పద్ధతి. 


వీటిలో నన్నయ తిక్కనలకు అనువుగా ఎజ్జన మలచుకొన్నది మొదటి రకం ప్రబంధ శైలి. దానిని అతడు అన్ని 
ప్రక్రియలలోనూ పాటించలేదు. ఆయా ప్రక్రియలకు అనుగుణమైన శైలులను ఆయన వేరువేరుగా నిర్మించుకొన్నాడు. 
హరివంశంలో వస్తువు ఇతిహాసమైనా ఎజ్జన పలికింది. పురాణ శైలి. నృసింహపురాణం వస్తుతః పురాణమైనా అందులో ఎజ్జయ 
నిబంధించింది వర్ణనాత్మక ప్రబంధ్య౭ెలి. అందుకే ఎజ్జన కవిత పై మూడు ప్రయోగాలలో మూడు రకాలుగా ముచ్చట గొలుపుతుంది. 
అందువలననే ఆయన ప్రబంధ పరమేశ్వరత్వం కూడా మూడు రకాలుగా సార్థకమౌతుంది. 1. పూర్వమహాకవుల కవిత్వాంశలతో 
కవిత్వం చెప్పటం మొదటిరకం ప్రబంధ పరమేశ్వరత్వం. 2. వివిధ సాహిత్య ప్రక్రియల లక్షణాలను జోడించి ఒక వినూత్న 


పీఠిక-5 
మిశ్ర ప్రక్రియను రూపొందించటం మరొక రకమైన ప్రబంధ పరమేశ్వరత్వం. 3. ప్రక్రియకు తగిన కవితా శైలిని కల్పించటంతో 
పాటు దాని వ్యక్తిత్వానికి ప్రాణప్రదమైన ఉక్తిచమత్కృతి నొకదానిని పొందుపరచటం మూడో రకమైన ప్రబంధపరమేశ్వరత్వం. 
ఈ మూడు రకాల ప్రబంధ పరమేశ్వరత్వ గుణాలను వరుసగా ఆరణ్యపర్వశేష రచనతో, హరివంశ నృసింహ పురాణ రచనలతో 
సాధించిన మహాకవి ఎజ్టార్రైగ్గడ. ప్రబంధ పరమేశ్వరత్వానికి త్రిముఖాత్మక మహత్త్వాన్ని ప్రసాదించిన తొలి తెలుగు కవి ఎట్జన. 
అందుకే ఆయన అన్ని విధాలా అర్హుడైన ప్రబంధపరమేశ్వరుడు. 


4. ప్రాచీన మహాకవులవలె కవిత్వం చెప్పటం ; ప్రబంధ పరమేశ్వరత్వం 


తాను చూపిన ప్రబంధ మార్గాన్ని అనుసరించే కవులను భావికాలంలో కలిగి ఉండటం కూడా ప్రబంధ పరమేశ్వరత్వమే. 
నన్నయాది కవులు పూర్వకవిస్తుతిని చేశారు. అందులో వారి వారి అభీష్ట కవులను, వారి కవితాగుణాలను యథావకాళంగా 
ప్రస్తుతించారు. కాని, ఆయాకవుల కవితావైలక్షణ్యాలను తమ కవితలలో ప్రతిఫలింప చేసికొన్నట్లు గాని, వారి వారి కవిత్వాంశాలు 
తమకు సంక్రమించినట్టుగాని చెప్పిన జాడలు కానరావు. తెలుగులో మొదటిసారి ఎజ్జన తనకవితలో నన్నయ సరససారస్వతాంశ 
ప్రతిఫలించిందనీ, నన్నయ కవితా రీతి కొంత కనపడుతుందనీ చెప్పుకొన్నాడు. ఇది పూర్వకవి స్తుతి కాదు. ప్రభావ ప్రసార ప్రశస్తి 
సంస్కృత వాజ్మయంలో ఈ సంప్రదాయం సుప్రతిష్టితంగా ఉండేది. అటువంటి దానిని తెలుగులో వెలుగులోకి తెచ్చిన 
తొలికవి ఎజ్జన. ఎజ్జన తరువాత ఆ సంప్రదాయాన్ని ఒక ఘంటాపథంగా మార్చినవాడు శ్రీనాథుడు. 


సీ. “వచియింతు వేములవాడ భీమన భంగి । నుద్దండలీల నొక్కొక్కమాటు; 
భాషింతు నన్నయభట్టు మార్గంబున । నుభయవాక్రాఢథి నొక్కొక్కమాటు; 
వాక్రుత్తు. దిక్కయజ్వ ప్రకారము రసా | భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు; 
పరిఢవింతు6 బ్రబంధపరమేశ్వరుని ఠేవ । సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు....” (కాశీఖండము. 1.13) 


కవిసార్వభౌముడు తన కవితపై పూర్వాంధ్ర మహాకవుల కవితారీతుల ప్రభావాలున్నాయని పేర్కొనటం ఆయన 
అనుకరణశీలాన్ని తెలిపే అవగుణం కాదు. అవిచ్చిన్న సంప్రదాయ పోషకుడైన కవి తనకు ముందున్న కవితారీతులలో తన 
ప్రజ్ఞాప్రాభవాన్ని ప్రకటిస్తూనే స్వతంత్ర కవితారీతిని భావికవుల కందించే సాహితీ సంప్రదాయాన్ని సంపన్నం చేస్తాడని పై సీస 
పద్యం చెప్పక చెప్పుతున్నది. ఈ మార్గం ప్రబంధ పరమేశ్వరుడైన ఎజ్జన చూపిందే. అయితే ఈ ప్రస్థానాన్ని ప్రబంధపరమేశ్వరుల 
వంటి అరుదైన ప్రజ్ఞావంతులే చేయగలరు. అసమర్భులు ఆ మార్గాన్ని అనుసరిస్తే అనుకర్తలుగా మిగిలిపోతారు. ఎజ్జన వలె 
యుగకర్తలు కాలేరు. ప్రాచీన కవుల కవితలలో తాను మెచ్చుకొన్న గుణాలు చెప్పటం వేరు. వారి కవితల నుండి తాను 
తెచ్చుకొన్న గుణాలు చెప్పటం వేరు. మొదటి పద్ధతి సన్నయాదులు నేర్చింది. రెండో పద్దతి ఎజ్జన ఆరంభించింది. ఆ పద్దతిలో 
మార్గదర్శకుడైన ఎజ్బాపైగ్గడ ప్రథమ ప్రబంధ పరమేశ్వరుడు. 


5. విశిష్టప్రక్రియా నిర్మాణ దక్షత : ప్రబంధపరమేశ్వరత్వం 


కావ్యేతిహాసం నన్నయ తిక్కనలు అపూర్వంగా దిద్దితీర్చిన ప్రక్రియ. దానిని మించి మరొక రచన చేయటం, ఎజ్జనకు 
కూడా అసాధ్యమే. మహాభారతంమీది భక్తి చొప్పున, నన్నయ తిక్కనల కవితా మహత్వం మీద మక్కువ చొప్పున భారత 
ఖిలభాగమైన హరివంశాన్ని తెలుగుచేసి ఎజ్జిన వేలు చేశాడు. హరివంశాన్ని పురాణీతిహాసంగా ఎజ్జన సంభావించాడు. 
కావ్యేతిహాసంకంటె విలక్షణమైనది “పురాణేతిహాసం'. దానికి ఒక ప్రక్రియా గౌరవాన్ని కలిగించి తెలుగులో హరివంశాన్ని నిర్మించాడు. 
సంస్కృత హరివంశ ప్రక్రియ కంటె ఇది భిన్నమైనది. నన్నయ తిక్కనల బాటలో నడిచి ఎజ్జన గూడ మహాభారత ఖిలభాగానికి 


పీరిక-6 


విలక్షణ ప్రక్రియా గౌరవాన్ని కలిగించి తెలుగు రచనను పునస్సృష్టిగా నిర్వహించాడు. దానికి సమకాలీనాంధ్ర సాహిత్య ప్రక్రియలు 
కూడా దోహదం చేసి ఉంటాయి. తిక్కన యుగంలో మార్కండేయ మహాపురాణం వెలసింది. మారన దానిని ఒక విలక్షణ 
కవితాశైలిలో రచించాడు. ఎజ్జిన అతడికంటె ఒక ప్రత్యేకతను ప్రదర్శించాడు. హరివంశ వస్తువును ఇతిహాసగతిలో సాగించి, 
కవితను పురాణశైలిలో నిబంధించాడు. ఆకృతికి ఇతిహాసంగా, అనుభూతికి పురాణంగా ఎజ్జన చేతిలో హరివంశం రూపొందింది. 
నన్నయ తిక్కనల కంటె భిన్నమైన కవితాశైలి కావటం చేత, కావ్యేతిహాసంకంటె విలక్షణమైన మిశ్ర ప్రవృత్తి గల ప్రక్రియ 
కావటం చేత ఎజ్జిన హరివంశానికి ప్రత్యేక గౌరవం ఏర్పడింది. కొందరు హరివంశ రచన వలననే ఎజ్జిన ప్రబంధపరమేశ్వరు 
డయ్యాడన్నారు. అది కూడా కాదన లేని సత్యం! 


నృసింహపురాణమని పిలువబడే ఎజ్జన రచనను “నరసింహావతారం బను పురాణ కథ అని కవియే గద్యలో 
చెప్పుకొన్నాడు. అంటే దశావతారాలలో ఒకటైన నృసింహావతారపు ఆవిర్భావ కథను పురాణ కథగా ఎజ్జన రూపొందించదలచు 
కొన్నాడన్నమాట! అదే కథా నిర్మాణ ధ్యేయమైతే నృసింహావతారానికి కారణాలైన కథార్థాలను సంవిధానం చేయటమే కావ్య 
నిర్మాణమర్మమౌతుంది. కాని, ఎజ్జిన దానికి క్షేత్ర మాహాత్మ్య లక్షణాన్ని కూడా జోడించాడు. అందువలన మొదటా, చివరా 
అహోబిలక్షేత్ర ప్రశస్తి అమర్చటం జరిగింది. క్షేత్ర మాహాత్మ్యంలో దైవ, క్షేత్ర, తీర్థ, పర్వ, భక్తచరిత్రలు, మహిమలు, వర్ణనలు 
యథావకాశంగా చోటు చేసికొంటాయి. ఎజ్జన అంతటితో ఆగలేదు. కావ్య సహజమైన అష్టాదశవర్ణనలు కూడా యథావకాశంగా 
అందులో పొందుపరచాడు. ఆ వర్ణనలలో అలంకృతిశైలిని ప్రవేశపెట్టి రచనలో రీతికి, శయ్యకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధ 
స్పృహను పోషించాడు. ఇట్లా తయారైన ఆ రచన- నాలుగు ప్రక్రియల నాణమైన మిశ్రమం. వురాణకథ +క్షేత్ర 
మాహాత్మ్యం+కావ్యవర్ణనలు+ప్రబంధశైలి. ఇటువంటి సంశ్లిష్ట మిశ్ర ప్రయోగం అంతకు ముందు ఎవ్వరూ చేయలేదు. అందువలన 
సింహపురాణం అపూర్వ ప్రక్రియా ప్రయోగంగా ఆ కాలంలో ప్రకాశించింది. దానినే 'ప్రబంధపురాణం' అనే ప్రక్రియగా నేడు 


GS 


పిలుస్తున్నాం ప్రబంధ పురాణం ప్రబంధపరమేశ్వరత్వానికి ప్రకృష్ణమైన తార్కాణం. 
6. ఆరణ్యపర్య శేష వస్తు వైశిష్ట్యం : ప్రబంధపరమేశ్వరత్వం 


ఆంధ్ర మహాభారతంలో నన్నయ రచించిన ఆరణ్యవర్వ భాగానికీ, ఎజ్జన పూరించిన ఆరణ్యపర్వశేషానికీ వస్తు 
స్వభావాన్ని బట్టి స్పష్టమైన భేదం కనపడుతుంది. నన్నయ భాగంలో మైత్రేయ బృహదశ్వులు, నారద వ్యాసమునీంద్రులు 
చెప్పిన కథాంశాలు పాండవుల అరణ్యవాస జీవితంతో పెనవేసికొని విస్తృతంగా వినిపిస్తాయి. వాటిలో ధర్మజాదుల తీర్థయాత్రా 
విశేషాలే సగానికి సగం వ్యాపించి ఉండటం గమనిస్తాం. కాగా, ఎజ్జన పూరించిన భాగంలో మార్కండేయమహర్షి చెప్పిన 
కథాంశాలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాండవవనవాస జీవిత కథా ఘట్టాలు పరిమితంగా ఉంటాయి. స్థూలంగా ఈ స్వభావాన్ని 
సమీక్షిస్తే నన్నయ భాగంలో ఇతిహాస స్వభావం ఎక్కువ. ఎజ్జిన భాగంలో పురాణ స్వభావం ఎక్కువ. | 


ఎజ్జన (క్రీ.శ. 1280-1364) ప్రబంధపురాణకావ్యయుగ నాయకుడు. హరివంశంలో పురాణ కవితను, నృసింహపురాణంలో 
ప్రబంధ కవితను వెలార్చిన ఎజ్జన వస్తుతః పురాణ ప్రబంధ కవిత్వాలకు ఒక వారధిగా ఆ కాలంలో నిలిచాడు. వురాణ 
మార్గంలో పోతనాదులకు, ప్రబంధ మార్గంలో శ్రీనాథ పెద్దనాదులకు మార్గదర్శకుడైనాడు. మణి ఆరణ్యపర్వ శేష రచనలో 
ఎజ్జన నిర్వహించిన పాత్ర ఎటువంటిది? అనే ప్రశ్న అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. విమర్శకు లీయంశంపై భిన్నాభిప్రాయాలను 
వెలిబుచ్చారు. 


ఎమైనా, ఎజ్జనకు నన్నయ కవిత్వాంశ కొంత ఉన్నది. నన్నయ వలె పద్యం నడపగలడు. ఒక్కొకసారి ఆయనను 
బాగా అనుకరించగలడు, అనుసరించగలడు, కొన్నిసార్లు నన్నయ పద్యానికి దీటుగా అనుసృజనం చేయగలడు. కాని, ఎజ్జిన 
బాణీలో నన్నయ కంటె విశిష్టమైన పౌరాణిక, ప్రాబంధిక వాక్సాకం మిలమిలలాడుతూ ఉంటుంది. ఆ కవిత్వ స్వభావాన్ని 
ప్రక్రియా స్వభావానికి అనుగుణంగా సంవదించగలిగే అవకాశం ఆరణ్యపర్వశేషంలో ఎజ్జయకు లభించింది. 


పీరిక్ర-7 


భారతేతిహాసంలో పురాణలక్షణ విశిష్టమైన వస్తువును ఇతిహాసోచితంగా నిర్వహించే ఘట్టాలు ఎజ్జయ పూరణ చేసిన 
భాగంలో ఉండటం విశేషం. అవి కల్పాంతంలో కూడా చిరంజీవిగా ఉండే మార్కండేయుడు చెప్పటం మరీ విశేషం. అటువంటి 
పురాణ విశేషాలు ఇతిహాస వస్తువులో ఉండటం సహజం. క్రీ.పూ. 4వ శతాబ్ది ప్రాంతం వాడైన కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో 
ఇతిహాస స్వరూపం గురించి చెప్పాడు. రాజు పూర్వాహర్భాగంలో హస్త్యశ్వప్రహరణ విద్యాభ్యాసాలు చేయాలనీ, పశ్చిమాహర్భాగంలో 
ఇతిహాసశ్రవణం చేయాలనీ పేర్కొన్నాడు. ధర్మరాజు అరణ్య వాసంలో కూడా అట్లాగే విస్తృతమైన ఇతిహాస శ్రవణం చేశాడు. 
దానికి అరణ్యపర్వంలో మునీంద్రులు చెప్పిన కథలే సాక్ష్యాలు. ఇతిహాసమంటే- “పురాణ మితివృత్త మాఖ్యాయికోదాహరణం 
ధర్మశాస్త్రమర్థశాస్తం చేతిహానం” (అర్థశాగ్రమ్‌. 1.5) అని కౌటిల్యుడు చెప్పాడు. అంటే- ఇతిహాసంలో కొంత పురాణం 
ప్రవర్తిల్లుతుందనీ, కార్యకారణ సంబద్ధమైన ప్రఖ్యాతవృత్తం నిబంధించబడుతుందనీ, నాయకనాయకేతరుల చేత చెప్పబడే 
కొన్ని ఆఖ్యాయికలూ, దృష్టాంతరూపాలైన కొన్ని గాథలూ, ధర్మార్థ శాస్త్ర విషయ చర్చలూ సంతరించబడి ఉంటాయనీ 
స్పష్టమౌతున్నది. ఈ లక్షణాలన్నీ ఆరణ్యపర్వశేషంలో అమరి ఉండటం గమనార్హం. 


(1) పురాణ వస్తువు 


“ఇదంవా అగ్రే నైవ కించి దాసీత్‌ - ఇత్యాదికం జగతః ప్రాగవస్థా ముపక్రమ్య సర్గ ప్రతిపాదకం వాక్యజాతమ్‌ 
పురాణమ్‌” అని విద్యారణ్యులు ఐతరేయ బ్రాహ్మణ భాష్యోపోద్దాతంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గురించి తెలిసికొనే జిజ్ఞాస 
ధర్మరాజుకు సహజంగా ఉండటం అతిడి ఉత్తమ క్షత్రియ సంస్కారం. ఎవరి వద్ద నుండి ఎటువంటి విజ్ఞానాన్ని ఎట్లా 
రాబట్టుకొనాలో ధర్మరాజుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. మార్కండేయు డొక్కడే సర్గాన్ని గురించి స్వీయానుభవంతో 
వాస్తవంగా చెప్పగల మహర్షి అందువలన “సకల చరాచరోత్సత్తి స్థితి విలయ ప్రకారంబులు నీకుం బెక్కుమాజులు 
ప్రత్యక్షంబులయి కానంబడి యుండు. గావున ని న్నడిగెద- తశంటులు విలయకాలంబున నెట్టిభంగి యగు నెజీంగింవుము” 
(ఆర. 4.239) అని అన్నాడు. మహా ప్రళయ సమయంలో సముద్రాలన్నీ పొంగి ఏకార్లవమై నప్పుడు వటవృక్షపత్ర శయనం 
మీద పరుండి ఉన్న పరమసుందర బాలకరూప పరమాత్మను దర్శించి, ఆయన గర్భకుహరంలో సంగుప్తమై ఉన్న సృష్టినంతా 
సందర్శించి, వెలువడి, బ్రహ్మ చేసే ప్రతిసర్గాన్ని పరికించిన కథను మార్కండేయ మహర్షి చెప్పటం ఇతిహాసంలోని పురాణాంశం. 
ఆ దృశ్యాన్ని స్వయంగా దర్శించి ఇది ఇట్లా జరిగింది అని వాస్తవ కథనంగా మార్కండేయుడు చెప్పటంలో పురాణం ఇతిహాస 
స్ఫూర్తిని పొందింది. నిత్యుడైన ఆ పరమాత్ముడే మానుష రూపధారియైన శ్రీకృష్ణుడని పేర్కొనటం వలన సర్గకథనానికి కూడా 
సాక్టీభూతుడు దొరికాడు. సృష్టి, స్థితిలయకారకుడైన పరమాత్ముడు భూతలంపై అవతరించి వాటిని తన జీవిత కాలంలో 
చరిత్రలో ప్రవర్తింపజేస్తాడని ఇతిహాస స్పృహతో ధ్వనింపజేసినట్లైనది. రాజు తెలియదగిన పురాణాంశంలో సర్గం మొదటిది. 
సర్గాన్ని దర్శించినవారు మరికొందరున్నారు. వారిలో ముఖ్యులు వైవస్వత మనువు, సప్తర్షులు. ప్రళయకాలంలో ఎకార్లవ 
గర్భాన భద్రమైన ఓడలో ఉండి మహామత్స్యరూపుడైన నారాయణుడి మహిమను, కరుణను, స్వయంగా తెలినికొనిన ఆ 
అద్భుత అనుభూతిని తెలిపే కథ వైవస్వత మనువృత్తాంతం. అనేక మన్వంతరాలను చూచిన మార్కండేయుడే ఈ అంశాన్ని 
కూడా తెలియచెప్పగలడు. కాబట్టి పురాణ సర్గ విశేషానికి సంబంధించిన కథను మార్కండేయుడి నడిగి ధర్మజుడు చెప్పించుకొని 
విన్నాడు. సృష్టి ప్రాగవస్థను గురించి చెప్పిన ఈ ఘట్టాలలో సైతం ఎజ్జన కావ్య పురాణ ప్రబంధ రచనా ధోరణులను యథావకాశంగా 
ప్రవేశపెట్టి రచించటం విశేషం. సామాన్యంగా సర్గాది విషయాలు విజ్ఞానాత్మకంగా, గంభీరంగా, సమాధి భాషలో, ప్రతీకాత్మకంగా 
ఉంటాయి. కాని,ఎజ్జయ కవితలో అవి సరసవర్ణనా మధురాలుగా మారాయి. 


(అ) పరమాత్ముడి గర్భంలో ప్రవేశించి మార్కండేయుడు దర్శించిన లోక సముదాయాన్ని వర్ణించిన ఈ పద్యం 
పురాణ కథన రూపమైన కవితకు నిదర్శనం. 


పీరిక-8 


ల్‌ 


“గంగాదినదులతో6 గనక్తౌలాదిభూ | ధరములతో సముద్రములతోడ 

వివిధ పట్టణ నవద్వీప వర్షములతో | బహుకర్మరతులైన ప్రజలతోడం 
బక్షిమృగవ్యాళ పశుసంఘములతోడ(। దద్దయు నొప్పారు ధాత్రి. గంటి 
సూర్యేందుతారకా జ్యోతిరుజ్జ్వలమైన | గగనంబు6 బవనమార్గములు6 గంటి 


తే. శక్రయమవరుణాది నిర్ణరసమేత | మైన నాకంబు గంటి మహాహియక్ష 
రాక్షసాసుర విద్యాధర ప్రముఖుల. | గంటి, వేయేల సకలలోకములు. గంటి.” (ఆర. 4. 256) 


చూచిన వస్తువుల పట్టని చెప్పే పద్యం ఇది. అయితే, ఉదరంలో బ్రహ్మాండాన్ని చూచిన అద్భుతరసావేశంతో 
మార్కండేయుడు చేప్పిన పద్యంగా ఎజ్జన నిర్మించాడు. “కంటి” అనే క్రియను ప్రతివాక్యం చివర కూర్చటం వలన అద్భుతం 
వ్యక్తమైంది. భూమిపై ఉన్న నదీనద సముద్ర పర్వతాదులను “తో అనే తృతీయా విభక్తి ప్రత్యయంతో (కరణ కారకంతో) 
వేర్చరచి చెప్పటం అద్భుత భావోద్దీపకంగా ఉన్నది. క్రియా, కారక ప్రత్యయాల పునరావృత్తితో, సమాసఘటనలో వర్ణ పునరావృత్తితో 
పద్యాన్ని అక్షర వైచిత్రిమయం చేశాడు ఎజ్జన. ఇది పురాణ కవితా రీతి. నన్నయ వలె అక్షరరమ్యతను ప్రదర్శిస్తూనే క్రియకారక 
ప్రయోగ వైచిత్రిని చేర్చి ఎజ్జయ తన సూక్తివైచిత్రిని వెలార్పా డిందులో. 


(ఆ) ఆలంకృత వర్ణనా వైచిత్రితో కావ్యశైలిని ప్రదర్శించాడు ఎజ్జిన - ఎకార్లవ వర్ణనంలో. 


సీ. _“గరుసులు గడవంగం గదలి యల్లల్లన | యొత్తుచు నెడముల నుత్తరించి 
వేడుక జేతులు విచ్చి యాడెడునట్లు । లోలోర్మిపంక్తుల. గ్రాలి క్రాలి 
ప్రచురహాసస్ఫూర్తి పచరించుచాడ్చున । నురుఫేనరోచుల. దెరలు గవిసి 
యురువడి వర్ధిల్లుచున్న జలంబుచేం | బొంగారి దెసలెల్ల మ్రింగికొనుచు. 


ఆ. బ్రబల విలయకాల పటురయ బహుళస । మీరణాఘ దుర్నివార మగుచు 
నుగ్రభంగిగా. బయోనిధు లొక్కటం. | బెల్లు రేంగి జగము లెల్ల ముంచె'. (ఆర. 4.227) 


పయోధులు ఉగ్రభంగితో విచ్చలవిడిగా విజృంభించి లోకాలను ముంచివేశాయి. విలయ నాట్యం చేసే పయోధులను 
వర్ణిస్తూ పయోధులనే ప్రచండ యోధులనో, వీరులనో, భూతాలనో, సావయవ రూపకంగా చేసి వర్ణించవచ్చును. కాని ఆరోపితమైన 
ఉపమానాన్ని చెప్పకుండా ఊహించుకొనేటట్లు చేసి, చెప్పని లోపాన్ని స్ఫురింపచేయకుండా ఉండేటట్లు చేసే అలంకృతోక్తి 
వైచిత్రి ఎజ్బ్జయకు ఉగ్గుతో వచ్చిన విద్య. ఒక ప్రాంతాన్ని ఆక్రమించటానికి దండుగా, దండిగా క్రమ్ముకొని వస్తున్న ప్రచండవీరుల 
ఉగ్ర పరాక్రమ విస్ఫూర్తిని, విభావానుభావ స్ఫూర్తితో వర్ణించడం పై పద్యంలోని వర్ణనాత్మక శిల్పం. సీమలు దాటి ముందుకుసాగి, 
మెల్లమెల్లగా త్రోసికొంటూ క్రమ్ముకొని, దూరాలను అతిక్రమించటం (సముద్రాలనే) వీరుల విజృంభణ చర్య. విజయాలను 
సాధించినప్పుడూ, పగరను దాడికి పిలిచేటప్పుడూ (ఎత్తెన అలలనే) చేతులెత్తి ఆడించి తమ పరాక్రమాన్ని ప్రకాశింప చేయటం 
ఆంగిక చేష్టా విశేషం. ప్రచురహాసాలంటే వికటాట్టహాసాలు. వీరుల విజృంభణంలో తిరుగులేని పురోగమనం సాగుతున్నప్పుడు 
విజయగర్వద్యోతకమైన (ఫేనరోచులనే) అట్టహాసం చేయటం సాత్త్వికభావ విశేషం. వేగంగా పొంగుతున్న జలంతో (ఇక్కడే 
చలంతో అనే చమత్కార స్ఫూర్తి గమ్యం) దిక్కులన్నీ ఆక్రమించటం రౌద్ర భావ వ్యంజకమైన ఆంగికాభినయ విశేషం. ప్రళయకాల 
వాయుతరంగాలవలె అడ్డగించటానికి అసాధ్యమైన ప్రచండవేగంతో ముందుకు చొచ్చుకొని వచ్చే వేగాభినయ విశేషం ఉగ్రభంగిమ. 
ఇట్లా పయోనిధులనే ప్రచండవీరులు ఒకే సమయంలో గుమికూడి పెచ్చు పెరిగి భూమినంత ఆక్రమించిన ఒక పెద్ద దాడిని 
వర్ణించిన స్ఫూర్తి ఈ పద్యంలో ఎజ్జన కల్పించాడు. నిరవయవ రూపకంతో వస్తు ధ్వనిని సాధించే శిల్పం ఎజ్జియలో ఎక్కువ. 


పీరిక-9 


సావయవరూపకంతో వస్తుధ్వనిని సాధించే శిల్సం నన్నయలో ఎక్కువ. నన్నయ రీతిలో పద్యాన్ని ఎత్తుకొన్నా ఎజ్జన ఫణితిలో 
దాన్ని నిర్వహించడం ఇందులో గమనార్హం. ఇటువంటి పద్యాలు ఎన్నో ఎజ్జయ రచనలో ఆణిముత్యాలవలె అందగిస్తూ 
ఉంటాయి. కావ్యశైలికి అవి కమనీయ కరదీపికలు. 


(ఇ) వర్ణనలకు అవకాశం ఉంటే అదనెరిగి విస్తరించటం, లేనిచోట పదనెరిగి కల్పించుకొనటం, ఆయా సందర్భాలలో 
రీతి శయ్యాగుణ విశిష్టమైన ప్రబంధోచిత పద్యరచనా విన్యాసాలను వెలార్చటం - అనే మెలకువలు సర్గాది వర్ణన ఘట్టాలలో 
కూడా ఎట్జన అవలీలగా ప్రదర్శించగలడు. ఉదాహరణకు- నూరు సంవత్సరాల అనావృష్టి తరువాత, ప్రచండ సూర్య సప్తకం 
విజృంభించి జలాన్ని హరించి లోకాలను దగ్ధం చేసిన తరువాత, కొన్నేళ్ళు సంవర్తవలాహక మేఘాలు క్రమ్మి పుష్కలంగా 
వర్షిస్తాయి. ఆ ఘట్టంలో ఎజ్జన మూడు వృత్తాలను ఎన్నుకొని, మబ్బులు క్రమ్మటం,ఉరుములు ఉరమటం, ధారాపాతంగా 
వర్షించటం అనే అవస్థాత్రయాన్ని వర్ణనారమణీయంగా పఠితల మనస్సులలో ప్రత్యక్షీకరింప చేయటం ప్రబంధ రచనా రీతి. 
గమనించండి. 


మ. 'సితపీతారుణనీల పింగరుచులై స్నిగ్ధంబులై యుద్యతా 
యతవిద్యుల్లలితంబులై ఘనగిరీంద్రాకార ఘోరంబులై 
తతనిర్భాత నిపాత భీమభిదురధ్వానంబులై సంతతో 
ద్ధుత సంవర్తవలాహకంబులు వెసం దోంతెంచు దిగ్భిత్తులన్‌. 


ఊఉ. పెల్లునం గూలుతజ్జలము పెక్కువ నొక్కట నమ్మహానలం 
బెల్లను నాజిపోవుం బృథివీశ్వర! యేజులు నబ్బులున్‌ వెసం 
దొల్లిటియట్ల నిండు; బటుతోయద సంఘము లంత. బోక గ 
ర్జిల్లుచు వెండియుం గురియు. జిత్రము గాంగ ననేక కాలముల్‌. 


శా. ధారాపాత నితాంతవేగమున నిద్దాత్రీతలం బాహతం 
బై రూపేది మునుంగు6 దోయములలో; నత్యంత గంభీరవాః 
పూరంబంతయు ముంచి మించుటయు దిగ్ఫ్భూమీ నభోభాగముల్‌ 
వే రూపింప(గ రాకయుండ( దమముల్‌ వేష్టించు(దైలోక్యమున్‌'. (ఆర. 4.245 - 247) 


రచనా రామణీయకంతో విభావావస్థాత్మికమైన దృశ్యపరికల్పనం ఎజ్జన ప్రబంధశైలిలో ఉన్నవైచిత్రి. ఇది తరువాతి 
ప్రబంధ కవులకు శిల్పభిక్ష పెట్టింది. సర్గ ప్రతిసర్గాది పురాణ వస్తువును సైతం ప్రబంధ రచనా సుందరంగా ఆవిష్కరించే ఎజ్జిన 
ప్రతిభ ప్రబంధ పరమేశ్వరత్వాన్ని ప్రకటించింది. 


(2) పురాణవస్తు విశేషాలు 


కుమారిలభట్టు తన తంత్రవార్తికంలో పురాణాలు పురషార్థసాధనకు ఉపయోగపడతాయని అన్వయించి చెప్పాడు. 
“తేన సర్వస్మృతీనాం ప్రయోజనవతీ ప్రామాణ్యసిద్ధిః । తత్ర యావద్ధర్మమోక్ష సంబన్గి తద్వేద ప్రభవమ్‌ | యత్త్వర్థ సుఖ 
విషయం తల్గోక వ్యవహారపూర్వక మితి వివేక్తవ్యమ్‌ | ఏషైవేతిహాసపురాణ యో ర ప్యుపదేశ వాక్యానాం గతిః | ఉపాఖ్యానాని 
త్వర్థవాదేషు వ్యాఖ్యాతాని |; యత్తు పృథివీవ్యాపార కథనం తద్దర్మాధర్మ స్మరణమూలం । దేశకాల పరిమాణ మపి లోక 
జ్యోతిశ్ళాస్ర వ్యవహార సిద్ధ్యర్థం దర్శన గణిత సంప్రదాయానుమానపూర్వకమ్‌ । భావికథన మపి త్వనాదికాల ప్రవృత్తయుగ 
స్వభావ ధర్మాధర్మానుష్టాన ఫల విపాక వైచిత్య జ్ఞాన ద్వారేణ వేదమూలమ్‌.... ” (తంత్ర వార్తికమ్‌. జై. 1.3.1) (సృతులకు 


పీరిక-10 


ప్రామాణికత్వం పురాణాల వలన ప్రతిష్టాపిత మౌతుంది. అందలి ధర్మమోక్ష సంబంధమైన వస్తు జాలమంతా వేదప్రభవమే. అర్థ 
సుఖ విషయజాలమంతా లోకవ్యవహార పూర్వకమే. ఈ విధంగా స్మృతులలో ఉండే అంశాలను వివేచించి తెలిసికొనాలి. అదే 
విధంగా వురాణేతివోసాలలోని ఉపదేశ వాక్యాలను కూడా వివేచించాలి. వాటిల్లోని ఉపాఖ్యానాలను అర్థవాదాలుగా 
వ్యాఖ్యానించవచ్చును. కించిద్దర్శన పూర్వకం, కించిద్వేద మూలం అయిన పృథివీ విభాగాది కథనం తద్ధర్మాధర్మసాధన ఫలోపభోగ 
ప్రదేశ వివేకార్ధం ఉపయోగ పడుతుంది. దర్శన గణిత సంప్రదాయానుపూర్వక మైన దేశకాల పరిగణన కథనం అనాది కాల 
ప్రవృత్త యుగ స్వభావ ధర్మాధర్మానుష్టాన ఫల విపాకవైచిత్ర్య జ్ఞానార్థం పురాణాలలో అభివర్ణితాలై ఉంటాయి. ఈ సమన్వయాన్ని 
బట్టి లోకవేద ప్రభవాలైన ధర్మాదులను అభివర్ణించటం చేత పురాణాలు లోకానికి పురుషార్ధ సాధన పరిజ్ఞానాన్ని అందించటానికి 
ఏర్పడినవని స్పష్టమౌతున్నది. 


పాశ్చాత్యులు పురాణవాబజ్మయాన్ని మైథాలజీ (Mythology) అని పిలుస్తారు. దానిలో దైవలీలలే కాక, సర్గ 
ప్రతిసర్గాదులవంటి అంశాలూ, ఖగోళ రహస్యాలూ, స్వర్గ నరకాది పరలోక విషయాలూ, పుణ్యపాపఫలానుభవ విశేషాలూ, 
నరులు చేసే ఆముష్మిక పుణ్యకర్మలకు దేవతలు తృప్పలై లోకానికి వారు చేసే ప్రత్యక్షప్రత్యువకారాదులు, అట్లే దేవతల 
ఆగ్రహచర్యలు వర్ణించబడతాయని పేర్కొన్నారు. అతి ప్రాచీన విషయాల యొక్క ఉత్పత్తి వికాసాల నెరిగించే కథలలో కొన్ని 
స్థానిక చరిత్రలే పురాణ గాథలుగా పరివర్తనం చెందటం కూడా కనపడుతుంది. పురాణ వాజ్మయం సూర్యుడి చుట్టూ 
తిరుగుతున్నదని చెప్పినా ఆశ్చర్యం లేదని విమర్శకులు భావిస్తున్నారు. (చూడు: The ౦౪౦౦౦6౦౩ of Mythology by Lewis 
Spencer. p.25) 


పురాణ వాజ్మయంలో కానవచ్చే కథాంశాలను గురించి పైన పేర్కొనబడిన లక్షణాలను స్ఫూలంగా గమనిస్తే 
ఆరణ్యపర్వశేషం పురాణ కథార్ద బీజ సంపుటిగా ప్రత్యక్షమౌతుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు. 


(అ) దర్శన గణిత సంప్రదాయానికి సంబంధించిన దేశకాల పరిగణన కథనం, అనాది కాల ప్రవృత్త యుగ స్వభావ విశేష 
కథనం- ఆరణ్యపర్వ చతుర్ధాశ్వాసంలో ధర్మరాజు “కలియుగంలో సకల ధర్మలోపం జరుగుతుందని అంటారు. దాని తీరును 
వివరించండి'- అని అడిగాడు. మార్కండేయ మహర్షి చతుర్యుగ స్వభావాలను చెప్పి, కలియుగ లక్షణాలు వివరించి, విష్ణువు 
కల్కిగా అవతరించి ధర్మాన్ని సముద్ధరించి కృతయుగారంభానికి నాంది నాలపిస్తాడని చెప్పటం పురాణ కథాంశమే. 


(ఆ) ఖగోళ రహస్యాలు - ఇందులో జ్యోతిషాది విజ్ఞాన విశేషాలు కూడా పరిగణించబడతాయి. ఆరణ్యపర్వశేషంలో 
ఇంద్రుడు దేవసేనకు కాబోయే భర్తను గురించి నిర్ణయించటానికి తత్కాల ముహూర్త స్వభావాన్ని ప్రమాణంగా తీసికొని 
గుణించటం గమనార్హం. ఆమె ప్రశ్న అడిగిన కాలం రౌద్ర ముహూర్తం. అమావాస్యనాడు చంద్ర సూర్యుల సంగమ కారణంగా 
ఆ ముహూర్తం సిద్ధిస్తుంది. ఆ సమయంలో పూర్వ సంధ్యారుణ కాంతులు సముద్రంలో ప్రతిఫలించి రక్తారుణమైన యుద్ధభూమిని 
స్ఫురింపచేస్తున్నాయి. కాబట్టి ఆ సముద్ర తీరంలో సురాసురుల నడుమ మహా యుద్ధం జరుగుతుందని నిర్ణయించాడు. 
భృగువు, అంగిరసుడు మొదలైన బుషులు అగ్నిలో వేల్చే హవ్యాలను మోసికొని అగ్నిదేవుడు సోమాగ్నులతో సమావేశమయ్యాడు. 
కాబట్టి అటువంటి ముహూర్తం దేవసేనకు కాబోయే భర్త (దేవసేనకు నాయకుడు) సూర్యుడు, చంద్రుడు, అగ్ని, రుద్రుడు 
అనే దేవతల అంశాలతో కూడి ఉండటం తథ్యమని ఇంద్రుడు నిర్ణయించాడు. ఇది ఖగోళ విజ్ఞాన సంబంధి కథాంశం. 


కుమారస్వామి కథ చాల వరకు ఖగోళ రహస్యాలతో కూడుకొన్నదే. ముఖ్యంగా ఆరుగురు బుషుల భార్యలు 
రోహిణీ నక్షత్రం ప్రక్కన అభిజిత్తు నక్షత్ర స్థానంలో కృత్తికలుగా అగ్నిదైవత్యమనే నక్షత్రంగా ఆకాశంలో ప్రకాశించేటట్లు ఇంద్రుడు 
నిర్దేశించిన కథ ఖగోళ శాస్త సంబంధికావటం సుస్పష్టం. కుమారస్వామి కథ ఖగోళ శాస్త సంబంధి కాగా, ఆతడి చుట్టూ ఉన్న 
ఉపగ్రహాల కథలన్నీ మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించినవి. ఎజ్టియ నాటి సమాజ పరిస్థితులకు, విశ్వాసాలకు ఇవి సముచితంగా 
అమరి ఉండి ఉండవచ్చును కూడా. 


పీరిక-11 


(ఇ) స్వర్గనరకాది పరలోక విషయాలు 


(1) ఇంద్రద్యుమ్నుడి కథ - స్వర్గలోక భోగాలకు సంబంధించింది. నరుడు తాను చేసిన పుణ్యకార్యాల వలన కలిగే క్రీర్తి 
ఎంతకాలం భూలోకంలో ఉంటుందో అంతకాలం అతడికి స్వర్గలోక నివాసం ఉంటుందని చెప్పే ఆ కథను మార్కండేయ 
మహర్షి (చతుర్ధాశ్వాసంలో) ధర్మజుడికి చెప్పాడు. 


(11) వ్రీహిద్రోణోపాఖ్యానం:- వ్యాసుడు ధర్మరాజుకు వ్రీహి ద్రోణాఖ్యానం చెప్పాడు. అందులో ముద్గలుడికి దేవదూత పుణ్యలోకాల 
స్వరూప స్వభావాలను గురించి వివరించి చెప్పాడు. స్వర్లోకం, బ్రహ్మలోకం - ఈ రెండులోకాల అనుభవాలలో ఉండే తారతమ్యాన్ని 
విన్న తరువాత, ముద్గలుడు పుణ్యఫల భోగానంతరం భూతలంపై జన్మించే అవకాశమున్న స్వర్గం కంటె శాశ్వతమోక్షప్రదమైన 
బ్రహ్మలోకమే ఉత్తమమని భావించి, దానవ్రతం వలన కలిగిన స్వర్గాన్ని త్యజించి తపస్సు చేత సిద్దించిన బ్రహ్మలోకాన్ని 
పొందిన కథ- స్వర్గం కంటె మోక్షం మానవులు పొందదగిన గమ్యమని ఉపదేశిస్తున్నది. 


(ఈ) ధర్మాధర్మానుష్ణాన ఫలవిపాక వైచిత్రి? ఈ శాఖకు సంబంధించిన కథలు ఆరణ్య పర్వశేషంలో విశేష ఖ్యాతిని పొంది 
ఉన్నాయి. 


(1) పతివ్రతామాహాత్మ్యం ధర్మవ్యాధోపాఖ్యానం, కౌశికుడి కథ మొదలైనవి పేర్కొనదగినవి, ఉత్తమ గార్హస్థ్య ధర్మానికీ, పుత్ర 
ధర్మానికీ, అహింసా ధర్మానికీ ధర్మవ్యాధోపాఖ్యానం బోధనా కల్పతరువు. ఎజ్జన పురాణ వస్తు నిర్వహణ ప్రజ్ఞకు చక్కని తెరువు. 


(11) బ్రాహ్మణ ధర్మ నిర్వహణంతో మృత్యువును జయించవచ్చునని చెప్పే కథ తార్‌క్ష్యుడి ఆశ్రమ ధర్మవృత్తాంతం: ఆ ఆశ్రమ 
వాసుల ధర్మనుష్థాన గీతి ఈ పద్యం. 


శా. “ఆలస్యం బొక యింత లేదు; శుచి యాహారంబు; నిత్యక్రియా 
జాలం బేమజ; మర్చనీయు లతిథుల్‌; సత్యంబ పల్కంబడున్‌; 
మే లై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మిట్లాట నె 
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నడున్‌.” (ఆర. 4.190) 


ధుంధుమారుడి చేత పొరపాటున చంపబడిన బ్రాహ్మణ బాలుడు పునర్జీవితుడు కావటం తార్‌క్ష్యాశమవాసుల 
ధర్మానుష్టాన ఫలమే. పై పద్యం నన్నయవలె ఎజ్జన తీర్చిదిద్దిన రుచిరార్థ సూక్తి. సర్వమానవులకు వర్తించే సాధారణ ధర్మ 


సంహిత ఈ సూక్తి. 


(111) బ్రాహ్మణులు క్షత్రియులు నిజ వర్ణాశ్రమ ధర్మ నిర్వహణంలో పాటించదగిన బాధ్యతలను చెప్పటంలో ప్రసిద్ధిచెందిన కథ 
అత్రిగౌతమ సంవాదం. గృహస్ట్థుడైన బ్రాహ్మణుడు సంతానాన్ని పొంది, వారి సుఖ జీవితానికి వలసిన ద్రవ్యాన్ని ఆర్జించి వారి 
కిచ్చి, తాను వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు భార్య తనతో వస్తానంటే తీసికొనిపోవాలి. లేదా పుత్రుల రక్షణలో ఉంచి 
వెళ్ళాలి. ఒకవేళ స్వయంగా ధనాన్ని ఆర్జించే అవకాశం లేకపోతే రాజు నర్ధించి అర్థ సంపాదనం చేయవచ్చును. ఎమైనా అర్థం 
స్వీయభోగానికి కాదు, ఆశ్రమ ధర్మ నిర్వహణం కొరకే - అనే తాత్పర్యం అత్రి అనే బ్రాహ్మణుడి కథ చెప్పింది. 


అత్రి గౌతములు క్షత్రియ ధర్మ విధులను గురించి తమకున్న భిన్నమైన అభిప్రాయాలను ప్రకటించారు. వారిరువురి 
వాదాలను సనత్కుమారుడు విని తీర్పు చెప్పాడు. రాజే ధర్మ నిర్వహణంలో బ్రహ్మ ఇంద్రుడు, ఈశ్వరుడు, సన్మునీంద్ర 
ప్రశంసాపాత్రుడు జెతాడని అత్రివాదం. రాజున కా అర్హతలు లేవని గౌతముడి వాదం. సనత్కమారుడు అత్రినే సమర్థించి ఇట్లా 
ప్రకటించాడు. 


పీరిక-12 


ఉ. “అత్రి నిజంబ పఠల్కెం దగ నాతని వాక్యము ధర్మయుక్త; మీ 
ధాత్రి సమస్తమున్‌ బృహదుదగ్రభుజాగ్రమునందు. దాల్చు సత్‌ 
క్షత్రియు౯ డెల్లవారలను గావను బ్రోవ బ్రభుండు గావునన్‌ 
శత్రునిషూదనుం డత(డు శక్రుండు నీశ్వరు(డున్‌ విధాతయున్‌”. (ఆర.4.202) 


అత్రి బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించి పురుషార్థ సాధకుడయ్యాడు. క్షత్రియ ధర్మాన్ని లోకంలో చాటి ధర్మప్రభువుల 
జీవన ధర్మాన్ని ప్రబోధించాడు. ఎజ్జన ఈ పురాణార్గాన్ని సారరసార్దసుందరంగా ఆవిష్కరించాడు. 


(1V) ఈ వరుసలో అత్యుత్తమమైనది సరస్వతీ గీత. దీనివలన విశిష్ట ధర్మాలు తెలుస్తాయి. తార్‌క్షుడు భారతి నారాధించి ఆమె 
నుండి భౌతిక సౌఖ్యాలు వరంగా కోరలేదు. “మానవుడికి ఉత్తమ ధర్మ మేది? ఏ ధర్మాన్ని ఆచరిస్తే పరమపుణ్యాత్ముడై 
శాశ్వతమైన పుణ్యలోకాలను పొందుతాడు? బోధించు” మని అడిగాడు. అంటే తార్‌క్ష్యుడు భారతిని బ్రాహ్మణు డాచరించవలసిన 
పరమ ధర్మ జ్ఞానాన్ని భిక్షగా అడిగాడు. ఆమె సూత్రప్రాయంగా ఇట్లా చెప్పింది. 


మ. “ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర 
వ్రతుండై యుండెడు నట్టి పుణ్యు. డమరావాసంబునం దుండు ను 
న్నత వృత్తస్తనభార మంథర మరున్నారీ పరీరంభసం 
భృత రోమాంచ సమంచితాంగు( డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్‌.' (ఆర. 4.210) 


పురాణ కవితా శైలిలో చెప్పిన ఈ పద్యానికి వివరణంగా ఎజ్జన నాలుగైదు పద్యాలు రచించాడు. ఇవన్నీ కర్మకాండకు 
సంబంధించినవే. శ్రుతి తత్త్వాన్ని చెప్పుతుంది. స్మృతి దానిని పురుషార్థసాధనోచితంగా ఆచరించే జీవన విధానంలోని విధులను 
వివేచిస్తుంది. వేదార్థ బృంహితమైన స్మృతి లక్షణాలను కవితామయం చేసి చెప్పేది ఇతిహాసం. పారమార్థిక విషయాలను 
సైతం ప్రబంధ కవితాబంధురంగా చెప్పటం ఎజ్జన ఇతిహాసానికి నేర్చిన హితం. పై పద్యంలో తాత్సర్యమంతా ఒక యెత్తు. 
“ఉన్నత వృత్తస్తన భారమంథర మరున్నారీ పరీరంభ సంభృత రోమాంచ సమంచితాంగు (డనే సమాస మొక్కటీ ఒక్క యెత్తు. 
పురాణ కథనంలో ప్రబంధ సూక్తి వైచిత్రి ఇది. “కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయో న్నమశ్శివాయ” అని 
పరమేశ్వర స్తవంలో కూడా ప్రబంధ పరమేశ్వరుడు ప్రసాదించిన సూక్తి వైచిత్రిని పుక్కిటపట్టి పులకించిపోయాడు కవిసార్వభౌముడైన 
శ్రీనాథుడు. 


(ఉ) పుణ్యపాప ఫలానుభవ విశేషాలు 


(1) వలచిన పురుషులను వంచించే పాపకార్యాన్ని ఆచరించటం వలన సుశోభన తండ్రిశాపానికి గురియై కపట వర్తనులైన 
పుత్రులను పాపఫలంగా పొందింది. 


(11) ఆమె మొదటి కొడుకు శలుడు వామదేవుడి నుండి వామ్యాశ్వాలను తెచ్చి, ఇచ్చిన మాట ప్రకారం వాటిని తిరిగి ఇవ్వకపోగా, 
అహంకరించి వామదేవుడిని అవమానించి, సంహరించేందుకు ప్రయత్నం చేయటంతో బ్రాహ్మణాగ్రహానికి గురియై చనిపోయాడు. 
పరులధనాన్ని పాపబుద్దితో హరిస్తే ప్రాణాపాయం తప్పదని శలుడి కథ చాటి చెప్పింది. 


(111) శలుడి తమ్ముడు నలుడు. అన్నను మించిన అహంకారి. వామదేవుడికి వామ్యహయాల నివ్వకపోగా అతడిని విషబాణంతో 
చంపాలని యత్నం చేశాడు. ఆ బాణం అతడి పుత్రుడిని బలిగొన్నది. అయినా మరల అహంకరించి బాణాన్ని ప్రయోగించబో యాడు. 
వామదేవుడి తపశ్శక్తివలన నిశ్చేష్ణుడయ్యాడు. చివరకు చేసేది లేక అతడిని శరణువేడి ప్రాణాలతో బైటపడ్డాడు. అధర్మాన్ని 
ఆచరించి, దాని ఫలాన్ని అనుభవించి, పశ్చాత్తాపపడి మరల ధర్మాచరణ ఫలాన్ని పొందిన కథ ఇది. పాపం చేసిన ఫలం 
పశ్చాత్తాపంతో సగం పోతుంది. మరల చేయనని నిశ్చయించటంతో పూర్తిగా పోతుంది- అని నిరూపించింది ఈ కథ. 


పీఠిక- 13 
(3) ఇతిహాసశవణం : ఇతరాంశాలు 


కౌటిల్యుడి అర్థశాస్త్రంలో రాజు వినే ఇతిహాసాంశాలుగా చెప్పబడిన వాటిలో పురాణ కథల తరువాత- ప్రఖ్యాత 
వస్తువులైన కథలు, ఆఖ్యాయికలు, దృష్టాంతరూపాలైన కథలు, ధర్మార్థ విషయ చర్చలూ ఉన్నాయి. ఆరణ్యవ ర్వశేషంలో 
ఇవన్నీ కూడా ఉండటం గమనార్హం. 
1. ప్రఖ్యాత కథలు: ధర్మరాజు మార్కండేయ మహర్షిని కొన్ని ప్రఖ్యాత కథలను గురించి ప్రశ్నించాడు. అతడి వలన వాటిని 
ప్రామాణికంగా వివరంగా విని తెలిసికొనాలని భావించాడు. లోకంలో ఇదివరకే ప్రసిద్ధమై ధర్మజుడి దృష్టి కవి వచ్చాయి. 
అందువలన ప్రసిద్ధవృత్తాలే. అటువంటివి- వైవస్వతుడి చరిత్రం, కువలాశ్వచరిత్రం, లేదా ధుంధుమారుడి కథ, మధుకైటభ 
వృత్తాంతం, అంగిరసుడనే అగ్ని చరిత్రం మొదలైనవి. 


2. ఆఖ్యాయికలు - బ్రాహ్మణ ప్రభావం, కర్గుడి జన్మవృత్తాంతం చెప్పే కథలు, మున్నగునవి. 
3. దృష్టాంతరూప కథలు - రామాయణ కథలు - రామాయణ కథ, సావిత్ర్యుపాఖ్యానం, వ్రీహిద్రోణాఖ్యానం. 
4. ధర్మార్థ విషయ చర్చ - ధర్మవ్యాధకాశిక సంభాషణం, అత్రి గౌతముల సంవాదం, సత్యాద్రౌపదీసంవాదం, యక్షప్రశ్నలు 
ధర్మజుడి సమాధానాలు ఇత్యాదులు. 
(4) ఇతిహాస శ్రవణఫలం 

ఆరణ్యపర్వశేషంలోని ఇతిహాసాంశాలను వినిన ధర్మజుడు ధర్ముడు పెట్టిన యక్షప్రశ్నల పరీక్షలో నెగ్గాడు. ఈ సంవిధానం 
ఇతిహాస కథార్థాలలో గల అంతరార్థం. 


ఆరణ్యపర్వంలో ధర్మజుడు చేసింది శ్రవణ, మనన, నిదిధ్యాసనలు. శ్రవణం ద్వారా విని, మననం ద్వారా మథించి, 
తెలిసికొన్న తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొనటంలో చేసే తీవ్రమైన ప్రయత్నమే నిదిధ్యాసనం. శంకరులు “వివేక చూడామణి” 
లో శ్రవణ మనన నిదిధ్యాసనల తారతమ్యాన్ని చెప్పారు. 


“శుతేః శతగుణం విద్యా న్మననం మననా దపి, 
నిదిధ్యాసం లక్షగుణ మనంతం నిర్వికల్పకమ్‌.” 


శ్రవణం కంటె మననం వందరెట్లు గొప్పది. మననం కంటె నిదిధ్యాసనం లక్షరెట్లు శక్తిమంతమైనది. నిర్వికల్ప 
సమాధి వీటన్నిటికంటె లెక్కలేనన్ని రెట్లు గొప్పది. బ్రహ్మానందాన్ని పొందటానికి శ్రవణాదులు మూడూ మూడు మెట్టు. ప్రతిసాధకుడూ 
సాధించవలసిన సాధనత్రయం. ధర్మజుడు నిరంతర శ్రవణ మనన నిదిధ్యాసనల వలన సాధనత్రయాన్ని సాధించి సిద్ధిపాందాడు. 
శంకరులు ఆత్మబోధలో - 


“శవణాదిభి రుద్దీప్తో జ్ఞానాగ్ని పరితాపితః, 
జీవః సర్వమలా న్ముక్తః స్వర్ణవత్‌ ద్యోతతే స్వయమ్‌. 
అని అన్నారు. శ్రవణ మనన నిదిధ్యాసనల వలన ప్రదీప్పడై, జ్ఞానాగ్నివలన తేజోవంతుడై, సర్వపాపాల నుండి 
విముక్తుడై, జీవుడు బంగారం వలె ప్రకాశిస్తాడు. యక్షపరీక్షలో ఉత్తీర్ణుడైన ధర్మజుడు పుటం పెట్టిన బంగారంవంటివాడు. 


ధర్మరాజు ధర్మవీరుడు. అతడిలోనిది ధర్మజ్ఞానాగ్ని, ధర్మాన్ని గురించిన సమగ్ర విజ్ఞానాన్ని శ్రవణ మననాల ద్వారా 
నిదిధ్యాసనలో నిలపటం ఆరణ్యపర్వంలోని ఇతిహాస శ్రవణ ఫలం. “వేదోక్తో హి ద్వివిధో ధర్మః ప్రవృత్తి లక్షణో నివృత్తి 
లక్షణశ్చ” అని శంకర గీతా భాష్యం. ప్రవృత్తి ధర్మం నివృత్తితో సమన్వయం పొంది శీలంగా మారటమే ఉత్తమ సంస్కారం. అది 


పీరిక్ర- 14 


సత్సంగాదులవలననే సాధ్యం. “విద్వద్శి 'స్సేవిత స్పద్భిః నిత్య మద్వేష రాగిభిః | హృదయేనా భ్యనుజ్ఞాతో ధర్మః” అని మనుస్మృతి. 
ద్వేషరాగ రహితులైన విద్వాంసులు నిత్య మాచరించేది ధర్మం. 

“అహింసా సత్య మస్తేయం శౌచ మింద్రియనిగ్రహః, 

దానం దమో దయా క్షాంతిః సర్వేషాం ధర్మసాధనమ్‌'. 


అని యాజ్ఞవ ల్య్యస్కృతి చెప్పుతున్నది. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దానం, దయ, 
క్షాంతి మొదలైన వాటి ద్వారా ధర్మసాధనం చేయవచ్చును. 


“ధృతి క్షమా దయా౭_ స్తేయం శాంత మింద్రియనిగ్రహః, 
హీ ర్విద్యా సత్య మక్రోధో దశకం ధర్మలక్షణమ్‌”. 
అని మహాభారతం చెప్పుతున్నది. ధృతి, క్షమ, దయ, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, లజ్జ, విద్య, సత్యం, 
అక్రోధం అనే పది లక్షణాలు కలది ధర్మం. ఈ ధర్మాన్ని తెలిసికొని, ఆయా జీవిత పరిస్థితులలో మననం చేసికొని, అనుమానాలను 
పెద్దల నడిగి తీర్చికొని, దానిని అనుభవంలోనికి తెచ్చుకొనటం ధర్మస్వరూపాన్ని పరిపూర్ణంగా పొందటం. 
యక్ష ప్రశ్నల చివర ధర్ముడు తన రూపాలు పది అని పేర్కొన్నాడు. 
“యశః సత్యం దమః శౌచ మార్దవం హ్రీ రచాపలమ్‌, 
దానం తపో బ్రహ్మచర్య మిత్యేతా స్తనవో మమ. (సం.3.298.7) 
యశస్సు, సత్యం, శౌచం, బుజుభావం, లజ్జ, స్థిరత (అచాపలత్వం), దానం, తపస్సు, బ్రహ్మచర్యం - అనేవి పది = 
ధర్మ శరీరాలు. ధర్ముడిని చేరటానికి ఆరు మార్గాలు ఆయనే చెప్పాడు. 


“అహింసా సమతా శాంతి స్తపః శౌచ మమత్సరః, 
ద్వారా ణ్యేతాని మే విద్ధి ప్రియోహ్యసి సదా మమ”. (సం. 3.298.8) 
అహింస, సమత్వం, శాంతి, తపస్సు, శౌచం, మాత్సర్య రాహిత్యం అనేవి ధర్మ దర్శనానికి ఆరు ద్వారాలు. ధర్మరాజుకు 
వీటన్నిటి మీద అనురాగ మున్నదనీ, అధికార మున్నదనీ ధర్ముడు ప్రశంసించాడు. వీటిని ధర్మజుడు సాధించిన విధం ఆరణ్యపర్వ 
ప్రబంధ ధ్వని. దాని సిద్ధికి పరీక్ష యక్షప్రశ్నల ఘట్టం. తెలుగులో 'యక్షప్రశ్న' లంటే గడ్డుప్రశ్నలనే భావం ఏర్పడటానికి వాటిల్లో 
ఉండే గాఢతయే కారణం. ధర్మవ్యాధుడు కౌశికుడికి అహింసా స్వరూపాన్ని వివరించి చెప్పాడు. 


తే. “హింస సేయనివాండు లేం డిజ్ఞగమున । నొక్కండైనను దమతమ యోపినట్లు 
హింసతెరువున కెడగల్లి యేంగవలయు । నదియ చూవె యహింసనా నతిశయిల్లు'. (ఆర. 5.60) 


దానిని ధర్మరాజు తెలిసికొని అనుష్టాన వేదాంతి అయ్యాడు. కౌశికుడు ధర్మవ్యాధుడిని ప్రశంసిస్తూ చెప్పిన ఈ క్రింది 
పలుకులు సమతా గుణాన్ని ధర్మజుడి మనసున కెక్కించాయి. తుల్యమనస్కత సమత. 


చ. “నిజగుణదోష కర్మముల నెట్టన మేలును గీడు వచ్చు; ద 
త్రజనిత సౌఖ్య దుఃఖముల. బ్రాజ్ఞాలు దుల్యమనస్కులై మనో 
రుజలును దేహజంబులగు రోగములున్‌ హిత ధర్మకర్మ భే 
షజములం జేసి పాపుదురు సర్వము సాత్వికదృష్టి. జూచుచున్‌.' (ఆర. 5. 139) 


పీఠిక-15 
ఈ మాటలు ధర్మరాజును తుల్యమనస్కుడైన ప్రాజ్ఞాడిగా మార్చాయి. 
చ. 'అనఘుండు సాత్వికుండగు మహాత్ము(డు బోధనిరూఢి సర్వముం 
గనికొని లోకవృత్తములు గా వని రోసి సమస్తసంగ భం 


గనిరతు(డై తొజంగు మమకారవికార మహంక్రియాచ్యుతిం 
బనుపడి సంయమప్రకట భావన నుత్తమశాంతి గైకొనున్‌'. (ఆర. 5.98) 


అనే ధర్మవ్యాధుడి ప్రబోధం ధర్మరాజును శాంతివలన సాత్త్వికుడైన మహాత్ము డయ్యేటట్లు చేసింది. 


క. “మనమున నింద్రియముల వ । ర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు దపం 
బని చెప్పుదు; రిట్టితపం | బనఘా! నీయంద కలిగె నభినవ భంగిన్‌. (ఆర. 6.124) 


అని దుర్వాసోముని ముద్గలుడిని కీర్తించిన పద్యం విని, అది తనకే వర్తించేటట్టు జీవితాన్ని తపస్సుతో మలచుకొన్నాడు ధర్మరాజు. 


ఆ. “పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును । నిజము శూద్రుకంటె నీచతముండు; 
సత్యశౌచధర్మశాలి శూద్రుండయ్యు | నతడు సద్ద్విజాండ యనిరి మునులు”. (ఆర. 5.137) 


అనిన కౌశికుడి బోధలు ధర్మరాజును నిత్యశౌచిగా మార్చాయి. 


చ. అరయ జీవితంబు గడు నస్థిర; మింత యెజింగి యాత్మ నె 
వ్వరిదెస6 గీడు రోయక ధ్రువంబగు మైత్రి భజించి సత్కృపా 
నిరతుండు నిష్పరిగ్రహు(డు నిత్యతపస్వియు నిత్యతృప్తుండుం 
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణు(డొందు సనాతనస్థితిన్‌ (ఆర. 5.111) 


ఎవ్వరిపట్ల కీడు తలపెట్టకుండా దృఢమైన మైత్రి భజించటం అమత్సరభావం. దానిని పొంది బ్రహ్మగుణ స్థితుడైనాడు ధర్మరాజు. 


ఈ విధంగా ఆరణ్య పర్వశేషంలో ధర్మబోధ విశేషాలు తెలిసికొని ధర్మరాజు ఆ ఆరు మార్గాల ద్వారా ప్రస్థానం చేని 
పరిపూర్ణ ధర్మదర్శనం చేయగలిగాడు. 


ఎజ్టాపైెగ్గడ పై మార్గషట్కాన్ని తెలుగులో చెప్పలేదు. ధర్మదేవత రూపాలను పదిగా కాక ఎనిమిదిగా పేర్కొన్నాడు. 
శంభుదాసుడు పరమేశ్వరుడి అష్టమూర్తులను ధర్ముడిలో దర్శించినట్లున్నాడు. ప్రసన్నుడైన ధర్ముడి ప్రసంగ మిది- 


మత్తకోకిలము 


“ఏను ధర్ముండ౦ జువ్వె రాజకులేంద్ర! సత్యము శౌచమున్‌ 

దానముం దపమున్‌ శమంబును దాంతియున్‌ యశముం బరి 

జ్ఞానయుక్తియు నాదుమూర్తులు; సమ్మదంబున నిష్ట మ 

తూను నుత్తమధార్మికున్‌ నిను. జూచువేడుక వచ్చితిన్‌.” (ఆర.7.462) 


ధర్ముడు అష్టవిధ ధర్మస్వరూపుడు, శుద్ధ జ్ఞానమూర్తి, అతడి పుత్రుడు ధర్మరాజు. అతడు ఆ ధర్మాలను ఆచరించి 
చూపించేవాడు. తండ్రి సిద్ధుడు. కొడుకు సాధకుడు. సాధన సమగ్రంగా సంపన్నం కావటంచేత ఉత్తమ ధార్మికు డయ్యాడు. 


పీరిక- 16 


అతడిని అనుగ్రహించటానికి వచ్చాడు వాత్సల్యరసమూర్తి, పరిపూర్ణ ధర్మదీప్తి - యమధర్మరాజు. ఇది ఎజ్జన చిత్రించిన 


స par) 


నిర్వహణ ఘట్టం. 


ధర్మరాజు సత్యాన్ని పాటించి అరణ్యాజ్ఞాతవాసవ్రతాన్ని నిర్వహిస్తున్నాడు. శ్రీకృష్ణాదులు ధర్మజుడి కొరకు యుద్దం 
చేసి రాజ్యాన్ని సంపాదించి ఇస్తామని చెప్పినా పెద్దలముందు చేసిన ప్రతిజ్ఞకే అతడు బద్దుడైనాడు. ధర్మరాజు ఆచరణ శీలుడైన 
సత్యవ్రతుడు. సత్యశిలం వలన అతడికి అంతర్చహిశ్ళాచాలు అలవడ్డాయి. అతడు ఆలోచనలో ఆచరణలో సత్యశౌచ ధర్మశాలి. 
సత్యం వలన శౌచం, దాని వలన ధర్మం ఉత్తముడికి సాధ్యమౌతాయి. శౌచంవలన సత్యశీలుడు స్వార్థపరిత్యాగంతో కూడిన 
పరార్థ, పరమార్థ వర్తనాన్ని పొందుతాడు. అతడిలో దానగుణం దానివలన ఎర్పడుతుంది. ఆరణ్యవాసంలో కూడా నిరతాన్నదానం, 
శరణాగతరక్షాదానం ధర్మజుడి శీలానికి బంగారానికి తావి వలె అబ్బాయి. దుర్యోధన సైంధవుల పట్ల ఆయన చూపిన జెదార్యం 
దానగుణం వలన ఎర్పడిన సాత్విక గుణ సంపత్తి. వ్యాసభట్టారకుడు ధర్మజుడికి చేసిన బోధలో ఒకటైన వ్రీహి ద్రోణాఖ్యానం 
దాన తపస్సుల తులనాత్మక వివేకాన్ని కలిగించింది. అన్యాయార్దితమైన విత్తంతో చేసేదానం కంటె యుక్తన్యాయార్జిత విత్తంతో 
చేసే దానం అల్బ్పమైనా మాన్యమౌతుందని వేదవ్యాస వచనం. అన్యాయార్జిత విత్తంతో దుర్యోధనుడు వైష్ణవ యజ్ఞం చేసి 
భూరి దానా లిచ్చాడు. వాటి కంటె అరణ్యంలో న్యాయార్డిత విత్తంతో చేసే ధర్మజుడి దానం విశేష ఫలప్రదమని తాత్సర్యం. 
వ్యాసుడు ధర్మరాజును తపస్సు చేయుమని హితబోధ చేశాడు. దానివలన అతడికి క్షమ, అహింస, సత్యం, నమత, ఇంద్రియ 
జయం, శమం, పరిత్యాగం- అనే గుణ సప్తకం అలవడుతుందని చెప్పాడు. (ఆర. 6.108) మూలంలో చెప్పబడిన ధర్మద్వారాలన్నీ 
తపస్సువలన తెరుచుకొంటాయని తెలుగులో స్పష్టమౌతున్నది. తపస్సువలన కలిగే సిద్ధి అంతరింద్రియ నిగ్రహమైన శమం. ఆ 
రెండింటి వలన పురుషుడు స్థితప్రజ్ఞడౌతాడు. అతడి జీవితం ఆదర్శవంతమౌతుంది. దానివలన అతడికి యశస్సు లభిస్తుంది. 
ఆ యశస్సును నిష్కళంకంగా నిలువుకొనటానికి జీవన ధర్మంలో నిత్య జాగృతుడై ఉండాలి. అది పరిజ్ఞానయుక్తి. దానిని 
పరీక్షించేదే యక్ష ప్రశ్నల పరీక్ష, 


(5) యక్షప్రశ్నలు ప ధర్మజ పరిజ్ఞానం 


పరిజ్ఞానం అంటే ఉపరిజ్ఞానం కాదు. లోకవర్తనాన్ని పరమార్థతత్త్వంతో వివేచించే గాఢమైన విజ్ఞానం. అప్పుడే అది 
అనుభవజ్ఞానంగా మారిన శాస్తజ్ఞానమై పరిజ్ఞానం అనబడుతుంది. తెలుగులో “వాడి కామాత్రం పరిజ్ఞానం లేకపోయె” అనే 
వాడుక ఉంది. జ్ఞానమంటే శాస్త్ర జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. పరిజ్ఞానమంటే దానిని ఆచరణలో నిలిపిన అనుభవ జ్ఞానం. యక్షప్రశ్నలు 
a a a a a 
శాస్త్ర జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారిన పరిజ్ఞానాన్ని పరీక్షించేవి. 


యక్షప్రశ్నలలో మొదటి నాలుగూ సూర్యుడికి సంబంధించినవి. అవి సూర్యుడిని గురించిన భౌతిక శాస్తజ్ఞానానికి 
గాని, పౌరాణిక ఐతిహాసిక విజ్ఞానానికి కాని సంబంధించినవి కావు. జ్ఞాన ప్రతీక అయిన సూర్యతత్త్వానికీ ధర్మానికీ ఉన్న 
సంబంధ పరమార్ధానికి సంబంధించినవి. అందుకే మొదటి ప్రశ్న-సూర్యుడిని నడిపే శక్తి ఏది? అని మొదలౌతుంది. ధర్మజుడు 
బ్రహ్మమని సమాధానం చెప్పాడు. “అథాతో బ్రహ్మజిజ్ఞాసా' అని బ్రహ్మసూత్రాలు మొదలైనట్లు యక్షప్రశ్నలు ఆరంభ మయ్యాయి. 
సూర్యుడిని సేవిస్తూ తిరిగేవారు సురకోటి అనీ, సూర్యు డస్తమించటానికి కారణం ధర్మమనీ, సూర్యుడికి ఆధారం సత్యమనీ 
చెప్పే నాలుగు ప్రశ్నలు సమాధానాలు జ్ఞాన దీపికలు. అనశ్వరమైన బ్రహ్మం జ్ఞానశక్తి. దానిని సేవించేవారు దేవతలు. 
అందువలననే బ్రహ్మజ్ఞాన విదులు భూసురు లనబడతారు. బ్రహ్మజ్ఞానులు కూడా కర్మను వదలరాదు. సంగరహితులై తామరాకుపై 
నీటి బిందువువలె వర్తిస్తూ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలి. అందుకు సూర్యోదయాస్తమయాలు సాక్ష్యం. ఉదయానికి ధర్మ 
మెంత మూలమో అస్తమించటానికి కూడా ధర్మ మంతే మూలమని తెలియటం ధర్మసూక్ష్మం. ఎజ్జన మాటలలో అది పరిజ్ఞానం. 
సూర్యుడికి ఆధారం సత్యం. అంటే సర్వజ్ఞానానికి ఆధారం సత్యమని భావం. ఈవిధంగా మొదటి నాలుగు ప్రశ్నలు 
జ్ఞానవిషయకమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేవి. 


పీరిక్ర- 17 


తరువాత యక్షు డడిగిన తొమ్మిది ప్రశ్నలు శ్రోత్రియులైన బ్రాహ్మణుల మాహాత్మ్య పరిజ్ఞానానికి సంబంధించినవి. 
ఆరణ్యపర్వశేషంలో బ్రహ్మక్షత్రియ మాహాత్మ్యాలను గురించి, వారిద్దరి కుండే అవినాభావసంబంధాన్ని గురించి ధర్మరాజు 
మార్కండేయ మహర్షిని గ్రుచ్చిగ్రుచ్చి అడిగితెలిసికొన్నాడు. “తొల్లి యధర్మంబునకు వెజిచి బ్రాహ్మణులు నిజతేజోబలంబులు 
క్షత్రియులందు నిక్షేపించిరి; నాంటటంగోలె బ్రాహ్మ్యాంబువలన క్షత్రంబు ప్రవర్తిల్లుచుండు; బ్రహ్మక్షత్రంబులు వరన్పర 
సంశ్రయంబులు; వెలిగా వర్తింపనేరవు. క్షత్రియుండు బ్రాహ్మణ సంసేవనంబునం దేజోనిరూఢుండయి యాదిత్యుండు 
చీకటి నడంచునట్లు దురితంబుల నడంచును.” (ఆర. 4.204) అని తెలిసికొన్నాడు. ఆ పరిజ్ఞానంతో ధర్మజుడు ఆ ప్రశ్నలకు 
సమాధానం చెప్పగలిగాడు. 


ఆరణ్యపర్వశేషంలో ధర్మవ్యాధో పాఖ్యానం మాతృపితృసేవాధర్మ ప్రభావ ప్రబోధకం. అది వినిన తరువాత భూమికంటె 
గొప్పదైనది తల్లి అనీ, ఆకాశం కంటె పొడవైనవాడు తండ్రి అనీ చెప్పగలిగిన పరిజ్ఞానం కరతలామలకం కావటంలో ఆశ్చర్యం 
లేదు. ఆ రెండు ప్రశ్నలూ సర్వవర్ణాశ్రమ సామాన్యధర్మ పరిజ్ఞానసారం. 


తరువాతి పది ప్రశ్నలు లోక పరిజ్ఞానానికి సంబంధించినవి. మృతుడికి మిత్రు డెవ్వడు? అనే ప్రశ్నతో ఇహపరసంబంధ 
పరిజ్ఞాన పరీక్ష మొదలౌతుంది. ఆ మిత్రుడు ధర్మమని చెప్పిన ధర్మరాజు ధర్మ పరిజ్ఞాని, ఇహపరకర్మ భోగాల వివరణం వినిన 
వివేకచూడామణి. 


ధర్మువునకు కుదురు దాక్షిణ్యమని చెప్పిన అంశంనుండి లోకానికి దిక్కు సజ్జనులే అని తేల్చి చెప్పిన అంశం వరకూ 
వ్యాపించియున్న ప్రశ్నలన్నీ ధర్మ స్వరూప స్వభావాలను గురించి ధర్మజుడికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించేవే. అందులో ఉత్తమ 
ధర్మం అహింసగా పేర్కొనటం గమనార్హం. ధర్మవ్యాధోపాఖ్యానంలో అహింసా స్వరూపం వివేచించబడింది. అది యక్షప్రశ్నల 
ఘట్టంలో పరిజ్ఞానంగా ప్రసన్నమైంది. 


“దేనివలన జలం, అన్నం, సంభవిస్తాయి? విషం వంటి దేది? శ్రాద్ధ విధికి సమయ మేది?'- మొదలైన ప్రశ్నలు 
వేదవిహిత కర్మానుష్టానానికి సంబంధించినవి. చివరి మూడు ప్రశ్నలూ మానవుడి ఉత్తమ శీలానికి ఉండే లక్షణాలకు 
సంబంధించినవి. ధర్మవిజ్ఞానం ఒక ధర్మ సాధకుడిని తయారు చేయాలి. జ్ఞానం ఆచరణంలో బ్రతకాలి. శీలం ధర్మఫలం, 
“విత్తరక్షకు( గడు మేలు వృత్తరక్ష (ఆర. 4.129) అన్న ధర్మజుడి ఆశయం ఇతిహాస శ్రవణం వలన కలిగే పార్యంతిక ఫలం. 


ధర్ముడు: మనుజుడు వేటిని పరిత్యజిస్తే జనప్రియుడు, నిశ్ళోకుడు, అర్జవంతుడు, సుఖి బెతాడు? 


ధర్మరాజు: మానవుడు గర్వం వదలి సర్వజన సమ్మతు డౌతాడు. క్రోధాన్ని అణచుకొని శోకానికి దూరమౌతాడు. లోభాన్ని విడిచి 
అర్భాఢ్యుడౌతాడు. తృష్ణను త్యజించి సుఖుడౌతాడు. 


ధర్ముడు: ఎటువంటివాడు పురుష శబ్దవాచ్యుడు? 

ధర్మరాజు: భూమ్యాకాశాలు నిండిన కీర్తిసంపద ఎవరికుంటుందో అతడే పురుషుడు. 

ధర్ముడు: సర్వధని అయినవా డెవ్వరు? 

ధర్మరాజు: ప్రియాప్రియాలు, సుఖదుఃఖాలు, భూతభవిష్యద్వర్తమానాలు ఎవరికి సమంగా కనిపిస్తాయో అతడు సర్వధని- 


అంటే సర్వార్ధసిద్ధుడు. 


ఈ మూడు ప్రశ్నలు ధర్మజుడు తన శీలాన్నే అనుశీలించుకొని వినయంతో ఆవిష్కరించాడా? అన్నట్లుంటాయి. ఆ 
తరువాత ధర్ముడు కూడా మరే ప్రశ్న వేయలేకపోయాడు. ధర్మ పరిజ్ఞానం శిఖరం చివరి ప్రశ్న. దానిని అధిరోహించిన ధర్మరాజు 
సర్వార్థసిద్భుడే! 


పీరిక-18 


యక్షప్రశ్నల ఘట్టంలో ప్రబంధపరమేశ్వరుడు తెలుగువారి కిచ్చిన తియ్యని మాకందం- ఇతిహాసశ్రవణ పరిజ్ఞానానికే 


ఒక అందం. 


క. “శుతమువలన శ్రోత్రియుం డగు | నతుల తపోయుక్తి( గడు మహత్త్వము వడయున్‌ 
ధృతిచే సహాయయుతు. డగు । నతిశయముగ బుద్దిమంతు. డగు బుధసేవన్‌”. (ఆర.7.428) 


ఆరణ్యపర్వమంతా ధర్మజుడి బుధజనసేవతో నిండిపోయింది. దానితో ఆయన బుద్ధిమంతు డయ్యాడు. తరతరాలుగా 
మనలను బుద్దిమంతులను చేస్తున్నాడు. ఇతిహాస ఫలాన్ని విశ్వజనీనంగా పొందండని మనల కందరికీ మిత్రసమ్మితంగా 
ప్రబోధిస్తున్నాడు. 


7. ఆరణ్యపర్వశేష నిర్వహణ నైపుణ్యం : ప్రబంధపరమేశ్వరత్వం 


ఆరణ్యపర్వం సహజంగానే రెండు భాగాలుగా విభక్తమై ఉన్నది. సూలంగా - మొదటి భాగం నహుషప్రశ్నలతో, 
రెండవ భాగం యక్షప్రశ్నలతో ముగుస్తాయి. తెలుగులో దాదాపుగా నన్నయ, ఎజ్జయలు ఈ రెండు భాగాలనూ వరుసగా 
నిర్వహించటం కాలపురుషుడి క్రియావైచిత్రి. ఈ రెండు భాగాలలో ఉన్న సామ్యభేదాలను గురించి ఆరణ్యపర్వ ప్రథమ 
భాగపీఠికలో కొంత సమీక్షించటం జరిగింది. మరికొన్ని విశేషాలు ఇక్కడ ముచ్చటించటం సమంజసం. 


ఎజ్ఞాప్రెగ్గడ “నన్నయభట్ట తిక్క కవినాథుల కెక్కిన భక్తి పెంపునన్‌' ఆరణ్యపర్వశేషాన్ని ఆంధ్ర భాషలో “సుజనోత్సవ” 
మొప్పగా నిర్వహించాడు. కాబట్టి ఎజ్జన రచన నన్నయ తిక్కన రచనలవలె అనువాదం కాదు అనుసృజనం. అనుసృజనంలో 
మూలంలోని తాత్పర్యం చెడకుండా ఉంటుంది. కాని, వస్తు నిర్వహణం మాత్రం ఎజ్జిన ప్రతిభాశక్తితో ఉన్మీలితమౌతుంది. 
దీనిని అనుశీలించటానికి గణాంకం కంటె గుణాంకనం ఎక్కువగా ఉపకరిస్తుంది. అయినా, గణాంకం గుణ మూల్యాంకనానికి 
కొంత తోడ్పడవచ్చును. 


సంస్కృత మహాభారతంలో వనవర్వం 13,664 శ్లోకాలలో, 16 ఉపపర్వాలతో కూడి ఉన్నది. తెలుగులో అది 
ఏడాశ్వాసాలలో 2894 గద్య పద్యాలలో అవతరించింది. అందులో నన్నయ 6981 శ్లోకాలు గల భాగాన్ని 1299 గద్యపద్యాలలోనూ, 
ఎజ్జియ 6683 శ్లోకాలు గల భాగాన్ని 1595 గద్యపద్యాలలోనూ నిర్మించారు. ఈ గణాంకాలను పరిగణనంలోకి తీసికొని, డాక్టర్‌ 
పాటిబండ మాధవశర్మగా రిట్లా నిర్ణయించారు - “నన్నయ మూలముకంటె ఎజ్జయ మూలము మూడువందల శ్లోకములు 
తక్కువ. నన్నయ మూలముకంటె ఎజ్జనయనువాదము మూడువందల గద్యపద్యములు ఎక్కువ. మూలమునకు ఎక్కువ 
సన్నిహితమగుటయు, ఎడనెడ రసభావానుగుణములైన వివరణలు వర్ణనలు ఎక్కువగా చేరుటయు కారణములుగా ఎజ్జయ 
యనువాదము నన్నయ యనువాదముకంటె కొంత భిన్నమై, తిక్కన మార్గము ననునరించుచు, శ్రీనాథాదులకు 
త్రోవచూపుచున్నట్లున్నది. (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమివారి ఆంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వ పీఠిక. పుట. 53). 
కవిత్రయంవారిది కథానువాదమనే ఆలోచనధారలో అనుశీలించిన శర్మగారి మాటలలో ఎజ్జన స్వతంత్రవైఖరిని గుర్తించటమే 


ప్రస్తుతాంశం. 


ఎజ్జన నన్నయ పేరనే ఆరణ్యపర్వశేషం రచించటం చేత తవ కవితలో కానబడే సాపేక్ష లక్షణాలను ప్రత్యేకంగా 
చెప్పలేదు. నన్నయ కవితారీతి కొంత తన కవితారీతిలో ఉంటుందని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. కాగా- ఆ లక్షణాలను - 
హరివంశం, నృసింహపురాణావతారికలనూ వివిధ కవులు ఎజ్జనను గురించి చేసిన ప్రశంసలనూ ఆధారంగా చేసికొని 
సూత్రీకరించుకొనవలసి వస్తున్నది. దీనికి తోడు ఆరణ్యపర్వశేషం ఎప్పుడు రచించాడు? ఆయన రచనలలో ఇది ఎన్నోది? 
అప్పటి ఆయన కవితా దృక్పథం, కావ్యశైలీ పరిపాకం ఎటువంటిది? అనే ప్రశ్న లెన్నో ఎదుట నిలుస్తాయి. వాటికి చెప్పుకొనే 
సమాధానాలే ఆరణ్యపర్వశేష కవితానుశీలనానికి ప్రాతిపదికలు కాగలుగుతాయి. 


పీఠిక- 19 
(1) ఆరణ్యపర్వశేషం : ప్రబంధపరమేశ్వరుని ప్రయోగపర్వం 


సాహిత్య చరిత్రకారులు ఎజ్జిన కృతులను రెండు జంటలుగా భావించి పౌర్వాపర్య నిర్ణయానికి పూనుకొన్నారు. 
రామాయణ హరివంశాలు (ఇవి ప్రోలయ వేమారెడ్డికి అంకితమైనవి) ఒక జంట, ఆరణ్యపర్వశేషం, శ్రీలక్ష్మీ నరసింహావతారమనే 
నృసింహపురాణం మరొక జంట. (విటిలో నృసింహపురాణం అహోబల నృసింహస్వామి కంకితం). ఆరణ్యపర్వ రచనంవలన 
ప్రబంధ పరమేశ్వర ప్రశస్తి ఎజ్జనకు వచ్చినట్లు నృసింహపురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి, ఈ రెంటిని కలిపి చెప్పటం 
విమర్శకులకు పరిపాటి అయింది. కావ్యశైలీ పరిణామ దృష్టితో చూస్తే ఆరణ్యపర్వశేషం హరివంశ నృసింహపురాణాల కంటె 
ముందే ఉండాలని చాలమంది భావించారు. కొందరు హరివంశాన్ని చివరి రచనగా పేర్కొన్నారు. కవిశైలి మొదట ప్రాథమికంగా 
అప్రాఢంగా ఉంటుందనీ, తరువాత సలక్షణంగా, ప్రాఢతరమౌతుందనీ, క్రమంగా అది పరిపక్వమై, ప్రసన్నతనూ, సారళ్యాన్నీ 
పొందుతుందనీ భావించే వర్గం వారికి హరివంశమే చివరి కావ్యం. అనుకర్త నుండి యుగకర్తగా ఎజ్జిన ఎదిగాడని భావించే 
వారికి అతడి రచనలో ప్రాఢ ప్రబంధ కవితా పరీపాకమే తరువాతి కవులకు మార్గదర్శకమైనది. కాబట్టి నృసింహపురాణమే చివరి 
రచన. ఇదే సత్యానికి సన్నిహితమైన సమాలోచన. అయితే సమస్య ఏమంటే - ఎజ్జన తరువాత అతడి హరివంశాన్ని 
అనుసరించేవారు కొందరూ, నృసింహపురాణాన్ని అనుసరించేవారు కొందరూ కనబడతారు. ఎ వర్గం వారికి ఆ రచన గొప్పదిగా 
అనిపించటం సహజం. వివిధ వాదాల కదే మూలం కూడా. 


ఎజ్జన మొదట రామాయణం రచించాడని చాల మంది అంగీకరిస్తున్నా ఆ కావ్యం ఉపలభ్యం కావటం లేదు. 
దాదాపు 46 పద్యాలు మాత్రం దొరుకుతున్నాయి. దానికి కారణం అది ప్రాథమికమైనదీ, సంగ్రహమైనదీ, అప్రాశమైనదీ 
అయిన రచన అయి ఉండవచ్చును. లేదా ఆరణ్యపర్వంలో ఎజ్జన చెప్పిన రామాయణ కథను చదివిన తరువాత ఆ కావ్యం 
విస్మృతిలో పడిపోయి ఉండవచ్చును. ఎజ్జనకు ఆప్తమిత్రుడు, ప్రోలయవేమారెడ్డి తమ్ముడు, మహాసేనాని అయిన మల్లారెడ్డి 
చదలవాడలో రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్థించినప్పుడు ఎజ్జియచేత రామాయణం వ్రాయించి ఉండవచ్చును. మల్లారెడ్డి 
ప్రోత్సాహంతో ప్రోలయ వేమారెడ్డికే ఎజ్జయ కృతినిచ్చి ఉంటాడు. ప్రోలయ వేమారెడ్డి “చేతోమోద మెలర్స రామకథ మున్‌ 
జెప్పించి యత్యుత్తమ ఖ్యాతిం బొందితి, నింక నేను దనియన్‌ గావ్యామృతాస్వాదనన్‌” అని హరివంశం కూడా చెప్పించుకొన్నాడు. 
అటువంటి రామాయణం కూడా కాలగర్భంలో కలసిపోయింది. భారత పరాంశమైన “హరివంశం” మాత్రం చిరంజీవిగా నిలిచింది. 
కారణం తెలియదు. 


ఎజ్జన రామాయణాన్ని “వల్మీకభవు వచోవైఖరి' ననుసరించి చెప్పాడని చదలవాడ మల్లన పేర్కొన్న దానిని బట్టి, 
వాల్మీకి రామాయణాన్ని యథామూలంగా తెలుగులోకి అనువదించి ఉండవచ్చును. తెలుగులో యథావాల్మీకంగా రచించిన 
రామాయణాలకు అంత ప్రాచుర్యం లేదు. ప్రాచీనులు (ఎంతటి గొప్పవారైనా) వ్రాసిన అటువంటి రామాయణాలు కాలగర్భంలో 
కలిసిపోయాయి. ఎజ్జన రామాయణానికి కూడా అటువంటి స్థితియే ఏర్పడి ఉండవచ్చును. తెలుగు ప్రజలు అవాల్మీకకల్పనలున్న 
రామాయణాలనే ఆదరిస్తారు. 


ప్రాచీన కాలంలో ఒక పరిపాటి ఉండేది. ఎవరైనా భారతం వ్రాయదలచుకుంటే ముందుగా రామాయణాన్ని 
రచించేవారట! దానిని అనుసరించి నన్నయ భారతానికి ముందు రాఘవాభ్యుదయాన్ని వ్రాశాడనే ఒక వదంతి ఉన్నది. తిక్కన 
నిర్వచనోత్తర రామాయణ రచన చేయటం ప్రసిద్ధం. ఆ బాటలో నడచిన ఎజ్జన ఆరణ్యపర్వశేష హరివంశ రచనలకు ముందే 
రామాయణం రచించి ఉండవచ్చును. ఇది ఊహమాత్రమే. 


రామాయణం తరువాత ఆరణ్యపర్వశేషమే ఎజ్జన రచించి ఉంటాడు. దీని దొక ప్రత్యేకమైన చరిత్ర. ఎజ్జయకు 
చిన్ననాటి నుండే కావ్యరచన చేసే ఆసక్తి ఉండేది. అందులోనూ నన్నయ తిక్కనలవలె తానూ ఒక మహాకవి కావాలని ఆయన 
కలలు కన్నాడు. దేవుడి కంకితమైన నృసింహపురాణం అవతారికలో తన ఆత్మ సంవేదన వినిపించాడు. 


పీరిక-20 


ఉ. “మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి క్రమ్మ రా 
యంచలు కూయం౭గ్రౌంచమును నావల6 గూయఈ గడంగుభంగి6 బ్రౌ 
ఢాంచిత శబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశయ్యం గీ 
లించిన కీర్తిసంగసుఖలీలకు నేనును గాంక్షం జేసితిన్‌”. (నృ.వు.1.13) 


ఆ ఆశను ఆశయంగా మార్చుకొన్నాడు. నన్నయ కవితారీతిని సాధించాడు. నన్నయకు వారసు డనిపించుకొన్నాడు. 
ఎజ్జనది ఏకలవ్య భక్తివలె కనపడుతుంది. నన్నయ పేరనే తన కవితను వ్రాయ నారంభించాడు. ఎజ్జిన గుప్తభక్తి పండించిన 
గొప్ప కవిత ఆరణ్యపర్వశేషం. అయితే, హరివంశంలో, నృసింహపురాణంలో పరిణతి చెందిన కవిత్వ మహత్త్వ్వశక్తులు ఇందులో 
అంకురావస్థ నుండి పుష్పావస్టకు పెరుగుతున్నాయి. అందువల్లనే ఆరణ్యపర్వశేషం ఎజ్ఞాప్రెగడ సర్వకావ్యకళాజగత్తుకు బీజ 
సంపుటి. వటపత్రశాయి గర్భ కుహరంలో గుప్తంగా దాగి ఉండి, మార్కండేయ మహర్షికి బీజప్రాయంగా సర్వజగత్‌ సృష్టి 
దర్శనమిచ్చినట్ట్లు ఆరణ్యపర్వశేషంలో ఎజ్జిన కవితాకళా వైభవం బీజప్రాయంగా ప్రత్యక్షమౌతుంది. ఈ రచన కూడా నరాంకితమే. 
నన్నయ్యలో పరకాయ ప్రవేశం చేసిన ఎజ్జియ్యకు రాజరాజ నరేంద్రుడు తప్ప మరొక రాజేంద్రుడు కనపడడు. అందువలననే 
కాబోలు ముగిసిన ఆరణ్యపర్వం ముచ్చట ఎత్తకుండానే ప్రోలయ వేమారెడ్డి భారత పరాంశమైన హరివంశ ప్రసక్తి తెచ్చాడు. 
తానూ, తన తాత ఎజిపోత సూరీ తప్ప సమకాలీనులలో మరెవ్వరూ ఆరణ్యపర్వశేష పూరణ ప్రసక్తిని వాచ్యం చేసినట్లు 
ప్రస్తావించకపోవటం ఎజ్జన పాటించిన పరమౌచిత్యం! ఆరణ్యపర్వశేషం ప్రబంధ పరమేశ్వరుడి ప్రయోగభూమి. 


(2) నన్నయ ప్రసాదకవి : ఎజ్జియ మధుర కవి 


నన్నయ ప్రతి ఆశ్వాసం చివర తాను ఆభాగంలో ప్రదర్శించిన కవితా కళాంశాన్ని సూచించాడు. ఎజ్జయ దానిని 
పాటించాడు. 


ఆరణ్యపర్వం 
1. ప్రథమాశ్వాసం - పుణ్యకథ యతిరమణీయంబుగాను...... (1.398) నన్నయ 
2. ద్వితీయాశ్వాసం - _ 'కథాక్రమం బతిరమ్యంబుగాను'... (2.354) నన్నయ 
3. తృతీయాశ్వాసం జ “కథ రమ్యంబుగ.... (3.397) నన్నయ 
4. చతుర్థాశ్వాసం జ “ఎతీంగించిన తెజంగు...” (4.414) ఎజ్జియ 
5. పంచమాశ్వాసం - _ 'కథావిశేషంబు సవిస్తరంబుగా...” (5.435) ఎజ్జియ 
6. షష్టాశ్వాసం “| “ఆఖ్యానంబు విఖ్యాత మాధుర్యమనోహరంబుగా” (6.409) ఎజ్జియ 
7. సప్తమాశ్వాసం - “సవిస్తర మధురంబుగా నుపస్యసించి...? (7.467) ఎజ్జియ 


నన్నయ ప్రసన్నకథాకలి(వి)తారయుక్తితో కవిత చెప్పి కథాకవితకు మార్గదర్శి అయినవాడు. ఆరణ్యపర్వంలో ఆఖ్యానం 
పరిమితం. ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు విశేషం. కథను ఏకవాక్యతతో అందంగా చెప్పే గుణాన్ని రమణీయమన్నాడు నన్నయ. 
కథా సంవిధాన శిల్పాన్ని రమ్యత అన్నాడు. కథా నిర్మాణాన్ని కవితామయంగా ఆస్వాదయోగ్యంగా చెప్పటం రమణీయమనీ, 
రమ్యమనీ నన్నయ నిర్దేశం. (ఈ అంశాలను గురించి ఆరణ్యపర్వం పీఠిక మొదటి భాగంలో పరిశీలించాం) 


ఎజ్జయ కూడా నన్నయవలె కథాకథనం మీదనే శ్రద్ధ వహించి దానిని వర్ణనామయం చేసి, రచనలో తాను పాటించిన 
నాలుగంశాలను చెప్పాడు. అవి ఆయా ఆశ్వాసాల కథలను తీర్చిదిద్దిన పద్దతులలో కానవచ్చే శిల్ప విశేషాలు. ఆరణ్యపర్వ 


పీరిక్ర-21 


శేషంలోని చతుర్జ్థాశ్వాసంలో మార్కండేయ మహర్షి చెప్పిన పురాణవస్తు విశేషాలు విస్తారంగా ఉన్నాయి. వాటిని తాను తెలిపిన 
పద్ధతిని గమనించుమన్నాడు ఎజ్జన. పంచమాశ్వాసంలో ధార్మికాంశాలు, రసవత్కథాంశాలు కలిసి ఉన్నాయి. వాటిల్లో కథా 
విశేషాలను విస్తరించి రచించే పద్దతిని ఎజ్జన ప్రదర్శించాడు. ఆరవ ఆశ్వాసంలోని ప్రధాన కథను చెప్పే పద్దతిలో న్పష్టంగా 
అందరికీ తెలిసేటట్లు ప్రసిద్ద మాధుర్యగుణ ప్రధానమైన రచననూ, మనోహరమైన వర్ణనలనూ చేసి రక్తి కట్టించి ఆస్వాదయోగ్యతను 
ఎజ్జన పెంచాడు. సప్తమాశ్వాసం విస్తరించి చెప్పటం చేత మనసుకు తియ్యదనం కలిగేటట్లు ఎజ్జియ ప్రపంచించాడు. ఈ 
లక్షణాలు ఆయా ఆశ్వాసాలకే కాక ఎజ్జియ ఆరణ్యపర్వశేషానికంతా వర్తిస్తాయని కూడా సంభావించవచ్చును. 


నన్నయ రమ్య, రమణీయ శబ్దాలను వాడితే, ఎజ్జయ మధుర, మాధుర్య, మనోహర శబ్దాలను వాడాడు. కవిత్వంలో 
చిత్తాన్ని రమింపజేసే గుణం రమ్యత; చిత్తరమణం ప్రసాదగుణ సహజ స్వభావం; చిత్తాన్ని ద్రవింపచేసే గుణం మాధుర్యం. 
నన్నయ ప్రసాదగుణానికీ, ఎజ్జన మాధుర్య గుణానికీ కవితలో ప్రాధాన్యాన్ని కల్పించారని ఆ పదజాలం చెప్పుతున్నది. కవిత్వం 
వలన సహృదయుల హృదయాలు పొందిన ద్రవస్థితిని “మధురం అంటారు. అట్టి ద్రవస్థితిని కలిగించే రచనా గుణాన్ని 
“మాధుర్య” మంటారు. దానిని కథా సన్నివేశాల్లో, వర్ణనాదులలో ప్రదర్శించినప్పుడు కలిగే అభివ్యక్తి శక్తిని “మనోహరత్వ' 
మంటారు. ఇట్టా తన కవిత్వాన్ని అనుశీలించటానికి అనువైన సూచనలను ధ్వనిమయంగా చేయటం నన్నయబాటయే. 
నన్నయ ప్రసాద కవి, ఎజ్జయ మధుర కవి. 


మాధుర్యం వస్తువునూ, రచననూ, రసాన్నీ ఆశ్రయించి ప్రసరిస్తుంది. స్రీలకు సంబంధించిన కథార్థాలు అధికంగా 
ఉన్నప్పుడుకాని, పరమాత్మభావనంతో ఆత్మరసమైన ఆనందాన్ని అభివ్యక్తం చేసే కథార్థాలను ఆధ్ర్దంగా చెప్పినప్పుడుగానీ, 
కరుణాది రసాలు ప్రవర్తిల్లిన ఘట్టాలను చిత్రించినప్పుడుగాని వస్తుపరమైన మాధుర్యం వ్యక్తమౌతుంది. రచనలో మాధుర్యం 
శబ్బార్ధాలను ఆశ్రయించి అభివ్యక్తమౌతుంది. పృథక్పదత్వంలో శబ్దాన్నాశయించిన మాధుర్యం మనస్సును ఆకర్షిస్తుంది. 
ఉక్తివైచిత్ర్యంలో అర్ధగుణమైన మాధుర్యం ఉన్మీలిస్తుంది. తద్భావనం హృదయాన్ని ఆరం చేస్తుంది. నన్నయ రచనలో శబ్దగుణమైన 
మాధుర్యానికి ఉక్తివైచిత్రి ఉపబలకం. ఎజ్జయ రచనలో అర్థగుణమైన ఉక్తివైచిత్రికి శబ్బ్దగుణం ఊతం ఇస్తుంది. తిక్కన గారిది 
అర్థగుణ ప్రధాన రచన. ఆయన రచనలలో ఉక్తివైచిత్రికి శబ్ద్బ్దగుణ మాధుర్యం ఊడిగం చేస్తుంది. ఈ తారతమ్యాన్ని గమనిస్తే 
ఎజ్టయ నన్నయ రీతికి సన్నిహితుడు. నన్నయ కవిత రమింపచేస్తుంది. తిక్కన కవిత మనసును వికసింప చేస్తుంది. వీరిద్దరికీ 
నడుమ ఎజ్జయ కవిత హృదయాలను ద్రవింపచేస్తుంది. ఈ మూడో గుణం కవిత్రయంవారి ఆంధ్ర భారత కవిత్వానికి ఒక 
పరిపూర్ణతను కలిగించింది. అందుకే ఎజ్జన ప్రబంధపరమేశ్వరుడు. 


(3) విడమరచి, విస్తరించి, మధురంగా, మనోహరంగా చెప్పటం 


ఆరణ్యపర్వశేషంలో భారత కథ 35 శాతం, మార్కండేయుడు చెప్పిన సర్గాది పురాణ ధర్మకథార్థాలు 35 శాతం, 
రామకథ, సావిత్రికథల వంటి ఉపాఖ్యానాలు 30 శాతం మేరకు వ్యాపించి ఉన్నాయి. అంటే ఆఖ్యానంకంటే ఉపాఖ్యానాల 
భాగమే ఎక్కువ. దాదాపు మూడింట రెండు వంతులు. ఉపాఖ్యానాలన్నీ ధర్మజుడి ప్రశ్నలకు సమాధానాలే. ఆ ప్రశ్నలు కూడా 
మూడు రకాల ఆసక్తుల నుండి పుట్టాయి. 


మొదటిది- పురాణ జిజ్ఞాస. రెండవది - బ్రహ్మక్షత్రియ, పుత్ర, పతివ్రతాదుల మాహాత్మ్య శ్రవణాసక్తి. మూడవది: తనవలె తన 
భార్యవలె అవమానాలు, అగచాట్లు పడినవారి వృత్తాంతాలు వినాలనే అభిలాష. ఈ మూడు రకాల కథలను నిర్వహించటంలో 
ఎజ్జన - విడమరచి చెప్పటం, విస్తరించి చెప్పటం, మధురంగా చెప్పటం అనే మూడు పద్దతులను ఎన్నుకొన్నాడు. ఇక 
మిగిలింది ప్రధాన కథ. దానిని ఈ లక్షణాలతోపాటు మనోహరంగా కూడా చెప్పాడు ఎజ్జన. కాబట్టి ఎజ్బ్జయ కథాకథన శిల్పానికి 
నాలుగు ముఖాలు. అవి - విడమరచి, విస్తరించి, మధురంగా, మనోహరంగా చెప్పే విద్యలు. 


పీరిక-22 
(4) ఎజ్జిన కవిత : ఆర్థమైన ఆత్మీయత, మాధుర్యం 


శంభుదాసుడు సహజంగా శివకేశవ భక్తి రసార్దచిత్తుడు. అందువలన అతడి వాక్కు ప్రసాదమధురం, స్వీయవాగ్విలాసాన్ని 
కథాగత పాత్రలకు కూడా అంటగట్టే స్వభావం ఆయనకు లేకపోలేదు. కొన్ని పాత్రలు ఎజ్జన కవితలో భక్తులయ్యాయి. మచ్చుకు 
ఉదంకుడిని ముందుగా చెప్పవచ్చును. 


ఊఉ. 'శంకరసన్నిభుండు జనశంకరు(డున్‌ గరుణాకరుం డనా 
తంకు( డుదంకు( డన్ముని వ్రతస్థితుండై మరుభూమియందు ని 
శృంకమతిన్‌ వసించి యనిశంబును నవ్యయు నచ్యుతున్‌ మనః 
పంకజవేదిపై నిడి తపం బొనరించె ననేకవర్షముల్‌. (ఆర. 4.373) 


ఈ పద్యం ఎజ్జన ఆత్మీయత నుండి ఆవిర్భవించింది. స్వయంగా శంకర సన్నిభుడైన శంభుదాసుడు అచ్యుతుడిని 
స్వీయమనః పంకజవేదికపై ఉంచి అనేక సంవత్సరాలు కవితా తపస్సు చేసి చతుర్విధ పురుషార్ణ సాధన రూపాలైన నాలుగు 
కావ్యాలు రచించాడు. ఉదంకుడు ప్రచ్చన్న శంభుదాసుడు. 


మార్కండేయ మహర్షి పాత్రలో ఎజ్జిన పరకాయప్రవేశం చేశాడు. మూలంలో లేని “మంజుల వాగమృత ప్రవాహం' 
(4.164) ఆయన వాక్కులో ప్రసాదమధురంగా పొంగించాడు. మార్కండేయుడు ప్రబంధ పరమేశ్వరుడి కవితాభివ్యక్తికి కమనీయ 
వాహిక. తన కిష్టమైన పురాణ కావ్య ప్రబంధ వాగ్విలాసాల నన్నింటినీ ఆయన కథాకథన శిల్పంతో విడమరచి, వివరించి, 
మధురంగా చెప్పటంలో నిక్షేపించాడు. అందుకే మూల భారతంలో మార్కండేయ కథనం విషయ విజ్ఞాన భాండార ప్రదర్శనం, 
ఎజ్జయ కవితలో మధుర వాగ్విలాస మధుధార. కవి ఏమి చెప్పాడన్నది మూలంలో ముఖ్యం, ఎట్టా చెప్పాడన్నది ఎజ్జయ 
రచనలో ముఖ్యం. 


ప్రసాద మాధుర్యాలు భక్తికవితకు శ్వాసకోశాలు. మార్కండేయుడు ఎంతటి దార్శనికుడో అంతటి ఆర్రచిత్తుడు. 
దార్శనికుడికి ఉండే ప్రసాదవాగ్వృత్తి, ఆర్రుడికుండే రసార్టచిత్తవృత్తి ఆయన వాక్కులలో మిలమిలలాడుతూ ఉంటాయి. 
పరమసుందర బాలాకారుడైన వటపత్రశాయి పాదపద్మాలకు మొక్కి, జిజ్ఞాసతో అడిగిన మాటలు మనసును ద్రవింవచేస్తాయి. 


శా. “ఈ యేకార్లవ మీ వటక్షితిరుహం బీ పర్ణపర్యంక మి 
ట్లై యొప్పారుచు నుండంగా నుదరభాగైక ప్రదేశంబునం 
దీ యీరేడు జగంబులున్‌ మెల6గంగా నిట్లున్న బాలత్వమే 
నేయందంబున నిశ్చయించి సుఖినై యేపారుదుం జెప్పవే'. (ఆర. 4.261) 


త్రికంలోని ఈకారం పుతంగా ఉచ్చరించబడే కాకువు అద్భుతం నుండి పుట్టిన భక్తిమాధుర్యాన్ని పరమ చమత్కారంగా 
ఆవిష్కరించింది. ఆగత ఈ పద్య హృద్యోక్తిలోని భక్తి మాధుర్యం. 


వటపత్రశాయి అయిన మధురబాలుడిని పాండవ ప్రాణ బంధువైన ప్రాఢ గోపాలుడిగా గుర్తించి పారవశ్యంతో చెప్పే 
పద్యం భక్తి పరిపక్వతకు పరమోదాహరణం. 


శా. “నా కమ్మైం బొడసూపెం దాను గృపతో నా కందు, నెం డియ్యెడన్‌ 
నీకున్‌ గాదిలిచుట్టమై సచివు(డై నెయ్యంబుమై నున్న పు 


పీరిక-23 


ణ్యాకారుం గమలాయతాక్లు6 గరుణకాయత్తు నత్యుత్తమ 
శ్లోకుం గృష్టుని. గంటి నా సుకృతముల్‌ శోభిల్లె. బక్వంబులై.' (ఆర. 4.281) 
మొదటి పద్యంలో అద్భుతం నుండి పుట్టిన మాధుర్యం, రెండవ పద్యంలో భక్తిరసార్టచిత్తం నుండి పుట్టిన మాధుర్యం. 
ఈ మధురోక్తి ఎజ్జయ వాక్కుకు పూచిన భక్తిసుమం. పోతన భాగవత భక్తి కవితకు ఈ రచన ప్రథమావతారం. 
మాధుర్యగుణంతో కవిత్వాన్ని మనోహరంగా మార్చటం ఎజ్జిన వాగ్విలాసం. దీనినే సూక్తివైచిత్రిగా తరువాతి వారు 
చెప్పుకొన్నారు. మార్కండేయమ హర్షి యుగధర్మాలను చెప్పే సందర్భంలో కుప్పగా పడి ఉన్న విశేషాలను ఎన్నిక చేసి, వర్గీకరించి, 
విడమరచి, విశ్లేషించి, వాటిని తగిన వృత్తాలలో, తగిన పాఠాలలో రీతులలో గుణోత్కృష్టంగా చెప్పటం ఎజ్జయ పాటించిన 
విధానం. 
(1) విడమరచి చెప్పే పద్దతికి ఏ చరణానికి ఆచరణం విరిగే సీసపద్యం ఛందోమయ సాక్ష్యం. మచ్చుకు చూడండి- 
కలియుగ ధర్మకథనంలో - 


సీ, “సత్యంబు నరులకు సంక్షిప్తమగు; సత్య । హాని నాయువు గడు నటిగి పోవు; 
నాయువు దజి(గిన నల్పంబులగు విద్య; | లల్పవిద్యలను మోహంబు మిగులు; 
మోహంబువలనం బై ముసురు లోభంబు; లో । భావేశమున గామ మగ్గలించు; 
గామంబు పెంపున6 గడంగు6 గ్రోధంబు; క్రో | ధంబున వైర మెంతయును బెరు6గు; 


ఆ. వైరమున నశేషవర్లులు నన్యోన్య | పీడ సేయుచును విభిన్నబుద్ది 
నొక్క డొకని మేర నుండక వర్ణసం । కరము సేయంగలరు కలియుగముని. (ఆర.4.287) 


కలియుగ ధర్మాలలో అనేక రకాలు కలగూరగంపగా చెప్పబడి ఉన్నాయి. వాటిలో సర్వజన సామాన్యమైన ప్రవర్తన 
విశేషాలను గుదికూర్చి, ఒక పద్యంలో విస్పష్టంగా విడమరచి చెప్పటం పురాణ కవితలోని వైశిష్ట్యం. ఎజ్జయ ఆ పద్ధతిలో 
నిష్ణాతుడు. వస్తు విస్తృతిని బట్టి వృత్తాన్ని ఎన్నుకొనటం, విడమరచి చెప్పే పద్ధతిని బట్టి పాదగతిని సాగించటం వస్తువును 
మధురతరం చేసే కథన శిల్పం. 


కలియుగంలో జనపదాల స్థితిగతులను తెలిపే చోట ఎజ్జిన ఆవేదనపడి చెప్పినట్టున్నది. దానికి కారణం లేకపోలేదు. 
కాకతీయ సామ్రాజ్యం పడిపోయిన తరువాత తురుష్కుల దాడుల వలన తెలుగునాట హైందవ సంస్కృతితో పాటు, జానపద 
జీవనం కూడా కలుషితం, కష్టతరం, దుఃఖమయంగా మారింది. ఆ దుర్భరస్థితి నుండి దేశాన్ని సముద్ధరించాలని కంకణం 
కట్టుకొన్న రాచకొండ, దేవరకొండ, నాయక రాజులు, అద్దంకి రెడ్డి ప్రభువులు, విద్యారణ్య శిక్షణలో విజృంభించిన అనెగొంది 
ప్రభువులు ఆ కాలంలో సాగించిన సమష్టి దేశభక్తి ఉద్యమంలో పాల్గొన్న మహాకవి ఎజ్జిన - కలియుగ లక్షణాలంటే వేరే 
ఎక్కడా లేవనీ ఆనాటి సంక్షోభ సమాజంలోనే ఉన్నాయనీ భావించి సమకాలీన సామాజిక స్పృహకు స్పందించిన ఆత్మీయతతో 
ఈ ఘట్టాన్ని ఆగ్టంగా రచించాడు. ఆయన నగరాలలో కంటె జనపదాలలో ఎక్కువగా నివసించాడు. అ సంవేదన ఈ 
పద్యంలో ప్రతిధ్వనిస్తుంది. 


మ. “వివిధ వ్యాఘమృగోరగాకులము లై, విస్తీర్ణశూన్యాటవీ 
నివహాభీలములై, యరాజకములై, నిర్మూలధర్మంబులై 
ద్రవిళాభీర తురుష్కబర్బరపుళింద వ్యాప్తి దుష్టంబు లై 
భువిలో నెల్లెడం బాడగున్‌ జనపదంబుల్‌ దద్యుగాంతంబునన్‌'. (ఆర. 4.289) 


పీరిక్ర-24 


పాడుబడ్డ గ్రామాల దుర్భరస్థితి ఇందులో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు ఎజ్జన. క్రూరమృగాల విహారంతో భయాందోళన 
చెందటం, వ్యవసాయ భూములు తగ్గి అడవులు పెరగటంతో రక్షణకు దూరం కావటం, అరాజకాలు కావటంతో గ్రామాలలో 
న్యాయం లేకపోవటం, ధర్మస్థితి భగ్నం కావటంతో జీవన విధానం చిల్లులుపడటం కలియుగ ధర్మాలుగా ఎజ్జయ చెప్పాడు. 
మూలంలో ఉన్నవన్నీ ఆయన చెప్పాడా లేదా అన్నదికా దిక్కడ ప్రశ్న. వీటికి కారణం ‘ద్రవిళాభీర తురుష్కబర్చర పుళింద 
వ్యాప్తితో గ్రామాలు దుష్టములైపోవటమే అని ఎజ్జన భావం. ఎందుకంటే మూలంలో తురుష్కుల ఆగడాలు ఉండటానికే 
వీలు లేదు. ఎజ్జయ రచనలో అవి ముఖ్యపాత్ర వహించాయి. అంటే- ఆంధ్ర భారతంలోని జనపదాలు ఎజ్జియ కాలంలోనివే 
అని స్పష్టం. స్వంతంగా చూచిన కష్టాలను అందరికీ తెలిసేటట్లు ప్రత్యేకంగా ఒక వృత్తంలో తనకు నచ్చిన ప్రబంధశయ్యలో 
ఎజ్జన ఆవిష్కరించాడు. అంతే కాదు. కలియుగ ధర్మాల ఘట్టాన్ని స్వీయానుభవామ్రేడితంగా చెప్పటంతో ఎజ్జయ రచన 
ఆత్మీయతతో కూడుకొన్న ఒక సంవేదనగా మారింది. అది రచనలో రవళిస్తూ పఠితల హృదయాన్ని ద్రవింప చేస్తుంది. ఎజ్జయ 
యుగధర్మకథనం ఒకరకమైన ఆత్మాశ్రయ కరుణ రస ఖండ కావ్యం! 


దాని ముగింపులో ఎజ్జియ చెప్పిన ఆ కృతయుగం ఆయన చూచిందో, లేక ఆశించిందో ఎమైనా ఈ పద్యం 
సామాజిక జీవన మధుర సంగీతం! 


శా. “ఆరామవ్రజ చైత్యసద్మవన దేవాగార సౌమ్యంబు లై 
భూరి బ్రహ్మతపస్వి సంకులములై పుణ్యాధ్వరారంభసం 
భారోదారములై నితాంత ఫలిత భ్రాజిష్టు సస్యంబులై 
యారూఢస్థితి నెల్లదేశములు నొప్పారుం బ్రకాశంబులై'. (ఆర. 4.312) 


హిందూ ధర్మోద్ధరణం కొరకు కృష్ణకు దక్షిణాన వెలసిన నాయక, రెడ్డిరాజ్యాల సమూహాన్ని ఉద్దేశించి ఈ పద్యం పుట్టి 
ఉండవచ్చును. “ఎల్లదేశములు” అవే అయి ఉండవచ్చును. ఏమైనా ఎజ్జన భారతీవృత్తికి ఇది మధురఫలం. 


(5) ధర్మవ్యాధోపాఖ్యానం : విడమరచి చెప్పే విద్య 


వర్ణాశ్రమాల కతీతంగా గార్హస్థ్య ధర్మనిర్వహణం ఎంతటి విశ్వజనీనమయిందో చెప్పుతూ వైదిక ధర్మాచరణ వైదుష్యాన్ని 
వెన్నలా పంచిపెట్టే మధురగాథలు పతివ్రత కథ, ధర్మవ్యాధోపాఖ్యానం. 


కథా జీవితానికి ఒక బలమైన బీజం ఉంటుంది. దానిని పఠితల దృష్టికి తెచ్చేటట్లు, వారి మనసులలో పదిలంగా 
నిలిచేట్లు చెప్పే పద్ధతి విడమరచి చెప్పే కవితా విధానంలో పాటించే మొదటి విలువ. 


పతివ్రతకు పతిసేవ ముఖ్యమా? అతిథి సత్కారం ముఖ్యమా? ఆ రెండింటికీ పోటీ వస్తే ఏది ముందు? ఏది 
వెనుక? అని పతివ్రత కథలోని ప్రధానమైన ప్రశ్న. కౌశికుడు అతిథి ధర్మం గొప్పదనేవాడు. పతివ్రత పతిసేవా ధర్మం ఉత్తమమనేది. 
అయితే వీరిద్దరికీ వాదు వస్తే ఎజ్జన రచించిన రెండు పద్యాలు మనకు రెండు మధురావిష్కృతులుగా దొరుకుతాయి. 


కౌశికుడు అతిథి నిరాదరణకు ఆగ్రహించి పతివ్రతతో అన్న మాటలు. 


ఊఉ. “నీమగ6 డంత యెక్కు(డె? మనీషులు భూసురు లింత తక్కువే? 
కోమలి! యేల యిట్లు గడు6గ్రొవ్వునం గానవు లోకవంద్యులన్‌? 
భూమిసురేంద్రులన్‌; దివిజపుంగవు( డాదిగ భక్తిం గొల్చుచో 
నేమిట నొక్కొ! వారు గడునెల్లిద మై రిటు నీకు నిచ్చటన్‌. (ఆర. 5.16) 


సతీధర్మాన్ని ధిక్కరిస్తూ పలికిన ఈ పద్యం కథా పరమార్గాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం. ఇది ఎంత తీవ్రంగా వెలువడిందో 
అంతకంటె తీవ్రంగా పతివ్రత సమాధానం వెలువడింది. 


పీరిక-25 


ల్‌ 


'దేవతాసములు భూదేవతావరు లౌట । యేను దన్మాహాత్మ్య మెబుంగనయ్య? 

యొక విప్రం డలిగి పయోనిధి జలము ల | పేయముల్‌ గాంగ శపింప. డెట్లు? 
దండక విషయంబు దగ్గంబు సేయండె | యలుకమై నొక్కమహాద్విజుండు? 

వాతాపి యను దైత్యవరు మింగి యజిగించు । కొనండె భూదేవు6 డొక్కరుండు గినిసి? 


తే. ధరణి మజియును బెక్కువిధంబులందు । బ్రహ్మవిదులైన బ్రాహ్మణ ప్రభుల మహిమ 
వినమె? యెజింగి యెజింగి సద్వినుతచరిత! కొజవి గొని వెజ్జినే తలం గోంకికొనంగ?”* (ఆర. 5.19) 
రెండూ అధిక్షేపాత్మక అభివ్యక్తులే. కాశికుడి పద్యం పూర్వార్ధంలోని రెండు చరణాలూ ప్రశ్నలుగా పలికితే, సీసపద్యంలో 
నాలుగు చరణాలను ప్రశ్నలుగా మారుపలికింది పతివ్రత. ఆమెది రెట్టింపు అధిక్షేపం. అతడిది ఆచరించని శాస్త జ్ఞానం. ఆగత 
లేని అహంకారం, సత్సంగం లేని సంస్కారం, నిగ్రహంలేని ఆగ్రహం, ప్రమాదంలో పడ్డ బ్రాహ్మణ భావం. ఇన్ని అవగుణాలు ఆ 
కౌశికుడిలో గూడుకట్టుకొని ఒక్కటిగా అతడి మాటలలో మారుమోగుతున్నాయి. వాటన్నిటినీ విడమరచి అతడికి అర్ధమయ్యేటట్లు 
పతివ్రత సీసపద్య మెత్తుకొని ఒక్కొక్కపాదంలో ఒక్కొక్క మహాబ్రాహ్మణుడు నిర్వహించిన ఘనకార్యాన్ని ఉటంకించి ఎత్తిపొడిచింది. 
వారందరూ “బ్రాహ్మణప్రభువు' లని వెటకారంగా వెక్కిరించింది. అట్టివారట బ్రహ్మవిదులట! అని అవహేళనంగా నవ్వింది. 
అంతమందిని అంతవ్యంగ్యంగా అధిక్షేపించి “సద్వినుత చరిత!” అని కౌశికుడిని సంబోధించి విపరీత వ్యంగ్య ధోరణిని 
ప్రదర్శించింది. అంతటితో ఆగకుండా తాను కొజవితో తలగోకుకొనే తెలివితక్కువ దానిని కానని హెచ్చరించింది. ఆ మాట 
మనీషినని విర్రవీగే కౌశికుడికి కశాఘాతంవలె తగిలింది. పతివ్రత పతిసేవలో ఎంత నిపుణురాలో, హితబోధలో కూడ అంత 
చతురురాలు. పతివ్రత పలుకులు ఎజ్జయ చతురోక్తులు. 


“చతురవచోనిధి” గా పేరుగాంచిన అల్లసాని పెద్దన ఎజ్జన చతురోక్తులను అక్కడక్కడ కొల్లగొట్టాడు. “ఏమిటనొక్కొ 
వారు గడునెల్లిదమై రిటు నీకు నిచ్చలున్‌ అన్న కౌశికుడి చతురోక్తి పెద్దన్నగారి వరూధిని నోట మధురోక్తిగా మారింది. “నీకింత 
భయంబులేకడుగ నెల్లిదమైతిమె మాట లేటికిన్‌” (మను.2.41). పురుషుడు పలికిన చతురోక్తిని స్రీ నోట మధురోక్తిగా మార్చాడు 
పెద్దన. ఎజ్జిన పతివ్రత చేత పలికించిన సీసం - ప్రబంధ నాయికలకు సూక్తివైచిత్రిగా మారిపోయింది. “వెలివెట్టిరే బాడబులు 
పరాశరు. బట్టి | దాశకన్యాకేలి6 దప్పుంజేసి” (మను. 2.73) వంటి పద్యాలు ఎజ్జియ అభివ్యక్తులకు అనుసృజన శిల్పాలే. 


గహనమైన తాత్త్విక వేదాంత విషయాలను సుగమమైన రుచిరార్భసూక్తులవలె పలికించటం ఎజ్జయకు నన్నయవలె 
అబ్బిన సూక్తివైచి త్రి. 


(1) సత్పురుషులు ధర్మాచరణం వలన పొందే లాభాలు: 


చ. “చిరముగ ధర్మముల్‌ నడప. జిత్తము దేజు౮ బ్రసన్నచిత్తు(డై 
పరువడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెటీంగి చె 
చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్యశీలతం 
బరిణతి నొందు; బొందు బిదపం బరమార్ధపద ప్రభావమున్‌. (ఆర. 5.77) 


(11) ఇంద్రియాలను జయించిన ఉదారుడి స్వభావాన్ని చెప్పే ఆలంకారికోక్తి: 
చ. “అరదము దేహ; మింద్రియము లశ్వము; లాత్ముండు సూతు౮ డమ్మహా 
తురగచయంబు ధైర్యమను తోరపుంబగ్గములన్‌ దృఢంబుగా 
నురవడి( బోక యుండ వెరవొప్పంగం బట్టినవాండు సేమపుం 
దెరువున నేంగు; నప్పరమ ధీరు(డు సువ్వె యుదారు6 డయ్యెడన్‌-. (ఆర. 5.92) 


పీరిక-26 


ధర్మ విషయాలను సూక్తులుగా వెలయించటం వెలలేని విలువ. ధారణలో నిలిచే పద్యాలను ఆణిముత్యాలవలె 
ఆవిష్కరించే ప్రతిభ ఎజ్జన సూక్తివైచిత్రిలో ఒక కళ. 


(6) కుమారస్వామి కథ : విస్తరించి చెప్పే విద్య 


పంచమాశ్వాసాన్ని “కథావిశేషంబు సవిస్తరంబుగా' చెప్పానని ఎజ్జన పేర్కొన్నాడు. కుమారస్వామి కథ మూలంలో 
తొమ్మిది అధ్యాయాలలో (213-221) 354 శ్లోకాలలో ఉండగా, ఎట్జన తెలుగులో 115 గద్యపద్యాలలో చెప్పాడు. ఈ అంకెలు 
సవిస్తరంగా చెప్పే పద్ధతిని భౌతికంగా సూచించవు. అయితే, ఎజ్జియ కథ అనీ, కథా విశేషమని రెండంశాలు చెప్పాడు. కథా 
విశేషమంటే వర్ణనమే. ఆయన ప్రబంధ పరమేశ్వరత్వ సూచకమైన లక్షణం వర్ణనం. “ఇతివృత్తమును వర్ణ్గనలచే అలంకరించెడి 
నూత్న పద్ధతికి సూత్రధారు డగుటచే నాతని కాబిరుదము కలిగియుండును”- అన్న ఆచార్య పింగళి లక్ష్మీకాంతముగారి 
మాటలు ఇక్కడ స్మరణీయాలు (ఆంధ సాహిత్య చరిత్ర. పు.275). విస్తరణమంటే ఎజ్జయ దృష్టిలో ఇతివృత్తాన్ని వర్ణనలతో 
విస్తరించటమే. దీనికి అనుబంధంగా కథా భాగాన్ని అనువుగా సంగ్రహించటమని కూడా ఆయన చెప్పినట్లు గ్రహించాలి. 


మూలంలో కుమారస్వామి కథ సాఫీగా, సరళంగా పురాణ పద్ధతిలో నాతిసంగ్రహంగా సాగుతుంది. ఎజ్జన కథను 
కుదించి సారవంతం చేశాడు. యథావకాశంగా వర్ణనలను నిర్వహించి తనదైన ప్రబంధశయ్యను చతురోక్తి విలాసాలతో 
ప్రదర్శించాడు. మచ్చుకు ఒకటి, రెండు ఉదాహరణలు. 


(1) సప్తర్షులు అమావాస్యాహోమం చేయనమకట్టారు. దేవతలందరూ హవిర్భాగాలు తీసికొనటానికి విచ్చేశారు. అగ్ని 
ఆహవనీయాగ్నిలో ఆవేశించి ఆహుతుల నందుకొని దేవతల కందిస్తూ సప్తర్షి భార్యలను చూచి మోహించాడు. ఈ భాగంలో 
మూలం. 


శో! “నిష్రామంశ్వాప్య పశ్య త్స పత్నీ స్తేషాం మహాత్మనామ్‌ । 
స్వేష్వాశమేషూపవిష్టాః స్నాయంతీ శ్చ యథా సుఖమ్‌॥ 
రుక్క్మవేదినిభా స్తాస్తు చంద్రలేఖా ఇవామలాః। 
హుతాశనార్చిప్రతిమాః సర్వా స్తారా ఇవాద్భుతాః॥ 
స తద్గతేన మనసా బభూవ క్రుభితేంద్రియః। 
పల్నీర్దృవ్ట్యా ద్విజేంద్రాణాం వహ్నిః కామవశం యయాౌ॥ 
సభూయ శ్చింతయామాస న న్యాయ్యం క్షుభితో ౬ స్మియత్‌। 
సాధ్వీః పత్నీ ర్ట్విజేంద్రాణా మకామాః కామయామ్యహమ్‌॥ 
నైతాః శక్యా మాయాద్రష్టుం స్పష్టం వా ప్యనిమిత్తతః। 
గార్హపత్యం సమావిశ్య తస్మా త్పశ్యా మ్యభీక్ష్‌ణశః ॥ 
సంస్పృశన్నివ సర్వా స్తాః శిఖాభిః కాంచన ప్రభాః। 
పశ్యమానశ్చ ముముదే గార్హపత్యం సమాశ్రితః ॥” (సం. 3.213. 42-47) 


ఆరు శ్లోకాల మూలం మూడు పద్యాల తెలుగు భాగంగా అవతరించింది. అది అనువాదం కాదు. అనునృజనం, 
మూలతాత్సర్యానికి మధురమైన విస్తరణం. 


పీరిక్ర-27 


సీ. “ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్య । లందజు సుస్నాన మొందయేసి, 
రమణీయ మాల్యాంబర విభూషణాద్యలం । కారంబు లొనరించి గారవమున. 
జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య | సేయుచు మెల(గంగ వాయుసఖు(డు 
మెల(తల వాలిక మెజుగు గన్నుల యొప్పు. | దెలినవ్వుమొగముల విలసనంబు 


సీ, నడబెడంగులు నన్నువ నడుములందు । వెలయు వళులభావంబులు వలుదచన్ను( 
గవలనిక్కును నేర్పడం గని కరంగి। మదనమార్గణ విదళితహృదయు. డయ. 
వ. “ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్నులయందు. దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం గదియ 


నప్పళించి గార్హపత్యకుండంబున నావేశించి" 


చ. “అతివలు దన్ను. జేరుటకు నాసపడుం; బొరి6 జేరుచోట నా 
యతవిలసచ్చిఖాగ్రముల నల్లన వారల నంటు; గౌతుకం 
బతిశయమై తదంగలత లాదటం గౌంగిట6 జేర్చంగోరుం గం 
పితధృతియై కలంగు. గడు. బెల్లగు రాగరసంబు ముంపంగన్‌. (ఆర. 5.195-197) 


ఎజ్జయ తన కథావిశేష విస్తరణ బీజాలను రెండు చోట్ల నాటాడు. అవి- 'మదనమార్గణ విదళిత హృదయు(డయ్యె' 
అని ఒకచోట, “కలంగు.6 గడు. బెల్లగు రాగరసంబు ముంపంగన్‌ అని మరొక చోట. సుందరాంగులైన అన్యకాంతలయందు 
వలపు పెంచుకొని మోహపారవశ్యంలో, రతిభావదీప్తితో శృంగారహావభావాలను లీలలను దశావిస్ఫూర్తితో వెలారిస్తే అది నిజానికి 
శృంగారరసాభాసం. దానిని “రాగసాగరంగా'” మార్చి రమణీయంగా రక్తికట్టించిన తిక్కన నాటకీయరచనాపద్ధతి ఎజ్జనకు 
స్ఫూర్తినిచ్చింది. సప్తర్షుల భార్యలను చూచి విరాళి ననుభవించే అగ్నిభట్టారకుడు విరాటపర్వంలోని కీచకతుల్యుడుగా భాసించటం 
సహజం. ఆ పాత్ర చిత్రణంలో తిక్కనపెట్టిన బాణి ఎజ్జయకు విస్తృతి వివేకంగా తోచింది. కీచకుడు 'మనోజవికారమగ్నుండై' 
(విరా. 2.31) “వలరాజుబారికి నగ్గమయ్యె' (విరా. 2.86) “రాగసాగరపూర నిర్మగ్నుడయ్య' (విరా.2.33) అని తిక్కన చేసిన 
వర్ణనలు ఎజ్జనకు ఒజ్జబంతులయ్యాయి. అభినయ స్ఫోరకమైన కీచక విరహాన్ని విభావ విస్ఫూర్తిని ఈ చిన్ని సన్నివేశంలో 
కొండను అద్దంలో చూపినట్లు ఎజ్బయ ప్రదర్శించాడు. కీచకఘట్టంతో పోలిస్తే ఇది ఒక వెలుగురవ్వ. ఈ కథలో ఇది రసభావ 
విస్తర శిల్పం. 


మూలంలో బుషిపత్నులు బంగారువన్నెవారు, చంద్రరేఖలవలె నిర్మలులు, అగ్ని శిఖలకు ప్రతిరూపాలు. నక్షత్రాలవలె 
వెలిగేవారు, చూచేవారికి అబ్బురపాటు కలిగించేవారు. వ్యాసుడిది స్థిరచిత్రవైఖరి. ఎజ్జన వారిని చలచిత్రాలుగా మార్చి 
ప్రాణంపోశాడు. మేనికాంతులను వదలివేసి మేనితళుకుబెళుకులను ప్రదర్శింపజేశాడు. మూలంలోని బుషిపత్నుల మేనికాంతులు 
చూస్తే ఎదుటివారికి ఆశ్చర్యంతోపాటు ఆరాధన భావం కూడా కలుగుతుంది. అయినా వారిపై వలపు పెంచుకొని హుతాశనుడు 
కాముకుడయ్యాడు. వ్యాస హృదయం మూలంలో అదే. ఎట్టయది ప్రబంధ కవి హృదయం. అందువలన బుషిపత్నులకు 
రమణీయ మాల్యాంబర విభూషణాద్యలంకారాలు తొడిగించాడు. వారు పరిచర్యలు చేస్తుంటే భక్తిప్రపత్తులకు బదులు 
“వాలికమెజుంగు.( గన్నులయొప్పు, తెలినవ్వు మొగముల విలసనంబు, నడబెడంగులు, నన్నువ నడుములందు వెలయు 
వళుల భావంబులు, వలుద చన్నుంగవల నిక్కులు” స్పష్టంగా అగ్నికి కనపడేటట్లు ప్రదర్శింప జేశాడు. ఎఖ్జన సృష్టిలో ఆ 
బుషిపత్నులు శాంత రసమూర్తులు కారు. శృంగార రసదీప్తులు. వారిని “ఏర్పడ చూస్తే ఏమౌతుంది? ఎంతటివాడైనా ముందు 
నిలువునా కరగిపోతాడు. ఆ తరువాత మన్మథుడి బాణాల బారిన పడి వివశహృదయు డౌతాడు. అగ్నిపని అదే అయింది. 
ఎజ్జియ కైశికీవృత్తిని మధురంగా పోషించి రసికుల హృదయాలను ద్రవింపచేశాడు. అది ఆయన ప్రబంధ పరమేశ్వర బిరుద 
మహిమ. 


పీరిక-28 


ఎజ్జన వర్ణనం మూలవిరుద్ధంగా ఉన్నది. అది వివేచకులకు అనౌచిత్య మనిపించవచ్చును. ఎజ్జన ఇక్కడ సూక్తి 
వైచిత్రిని ప్రదర్శించి సన్నివేశ మాధుర్యాన్ని సంరక్షించాడు. అగ్నివంటి వాడిని ఆకర్షించగలిగిన అందం అపూర్వశృ్ళం గార విభావాల 
వలననే ఆవిష్కృతం కావాలి. అగ్నికి కామభావం కలుగకపోతే కథ లేదు. మూలంలో బుషిపత్నుల రూపాలు రతిభావోద్దీపకాలు 
కావు. అందువలన ఎజ్జిన వారిని రసానుకూల రమణీయ విలాస వీచికలుగా మార్చాడు. అగ్ని వారిని పొందాలని ఆశపడ్డాడు. 
మూలంలో అగ్ని పతివ్రతల తేజస్సులను చూచి, మహర్షుల మహిమలను తలచి వారిని కామించటానికి మొదట భయపడ్డాడు. 
కాని, కామాన్ని అణచుకొనలేక వారి సామీప్యస్పర్శాది సుఖాలను కోరి గార్హపత్యాగ్నిలో ఆవేశించి నిత్యసాంగత్య సౌఖ్యం కొరకు 
ప్రాకులాడాడు. అగ్ని బుషులవలనిభయంతో వితర్కించిన వైనాన్ని ఎజ్జన వదలివేశాడు. శృంగార పరంగా ఇది 'పెద్దవూర్పు 
కామాతురులకు లజ్ఞాభయాలు ఉండవని తెలుగులో అగ్నిదేవుడు తేల్చిచెప్పాడు. అందువలననే శృంగారనాయకుడి వలె 
రాగరసంలో మగ్నుడు కాగలిగాడు. రాగరసం నాట్యరసం. దానిని కావ్యరసంగా సాగరమంతచేసి తిక్కన తెలుగు కవితలో 
తీర్చిదిద్దాడు. దానిని ఎట్టన ఒక పద్యంలో చిత్రించి సరోవరంగా చూపించాడు. 


సన్నివేశం చిత్రమైనది. అగ్ని ఉన్నచోటి నుండి కదలలేడు. కాని కాళ్ళులేని వాడు కాడు. అగ్నికుండం అతడి అవధి. 
దానిని దాటలేడు. మనసును ఆపుకొనలేడు. బుషిపత్నులే ఆయన వద్దకు రావాలి. వారికి అగ్నిమీద భక్తి ఉన్నది కాని, రక్తి 
లేదు. అందువలన అర్చనా విధుల సమయంలోనే అగ్నిసేవలు చేసికొంటారు. కాగా. అతడు పడే విరహం దయనీయం. ఆ 
వనితలు తన దగ్గరికి రావాలని ఆశపడతాడు. వచ్చేదాకా అర్రులు చాస్తాడు. వచ్చిన క్షణాలను వృథా చేసికొనకుండ బాగా 
చాచిన శిఖాగ్రాలతో (చేతికొనవేళ్ళతో తాకినట్లు) తాకుతాడు; దర్శన, స్పర్శనాలు వారి పొందుకోరే ఆసక్తిని పెంచేవి. లతలవంటి 
వారి శరీరాలను బిగికౌగిట చేర్చాలని ఉబలాటపడేవాడు. కాని, అది తీరని కోర్కెగా మిగిలిపోయేది. తన కా అదృష్టం జీవితంలో 
కలిగే అవకాశం లేదేమోనని నిరాశచెంది, ధైర్యాన్ని కోల్పోయేవాడు. అప్పుడు మనసులో ఎంతో బాధపడేవాడు. కాని, ఆ 
విరహం అతడి రతిభావాన్ని పెంచి ఒక మధురవేదనగా పొంగి, చివరకు ఆతడినే ఆ రాగరసంలో ముంచివేసింది. ఈ పరిణామ 
సుందరమైన రసభావవివృతి మూలంలో లేదు. 


“కడు పెల్లగు రాగరసంబు అనే మాట వాడిన ఎట్టన రెండు ప్రయోజనాలు సాధించాడు. ఒకటి: ఇక్కడ తిక్కన 
బాటను అనుసరించానని వ్యంగ్యంగా చెప్పటం. రెండవది - తిక్కన 'రాగసాగరి శబ్దాన్ని వాడినప్పుడు చేసిన వ్యాఖ్యను 
మనకు జ్ఞాపకం చేసి, తన సూక్తి వైచిత్రిని, చతురవాక్య విలాసాన్నీ ప్రదర్శించటం. తిక్కన పద్యం ఇక్కడ స్మరణీయం - 


తే. “ఉన్న పాంచాలి. గనుంగొని యన్నరాధ ! ముండు వివేకవిహీనుండై ముదితు6 డగుచు 
మదన వికృతియకా( దనమది. దలంచి । రాగసాగరపూర నిర్మగ్ను డయ్యె”. (విరా. 2.33) 


సహజ శరీర విలాససుందరి అయిన పాంచాలి స్వేదాది సాత్త్విక భావాలను భయంవలన ప్రదర్శిస్తే- వాటిని శృంగార 
సాత్తికభావాలుగా భావించి కీచకుడు వలపు తలపును 'పెంచుకొన్నాడు. ఇక్కడ బుషుల భార్యలూ అంతే. సహజ శరీర 
విలాసభాసినులు. వారు తన పొందు కంగీకరిస్తారని భావించటం అగ్ని అవివేకం. అయినా మదన వికారానికి లోనుకావటం 
అనౌచిత్యం. కీచకుడు దీనిని తెలియక రాగరసమనే సముద్రంలో మునిగిపోయాడు. అత డింక తేలటం కష్టం- అని తిక్కన 
తెలిపాడు. ఎజ్జిన “కడుపెల్లగు” రాగరసాన్ని చెప్పాడే కాని అది సాగరమని సావయవ రూపకం చేయలేదు. అది ఆయన 
చతురోక్తి. అగ్నిని కీచకుడివలె రాగరసంలో ముంచి, తిక్కన తీర్చును మన భావనకు వదలి అలంకార ధ్వనిని అపూర్వంగా 
నిర్వహించిన ఎజ్జన ప్రతిభ అల్పాక్షరాలలో అనల్పార్ధ విస్తృతిని ప్రదర్శించ గలిగిన ప్రబంధ పరమేశ్వర విభూతి. 


(1 కుమారస్వామి కథ రౌద్రరసభావోన్నిద్రం. నానారసాభ్యుదయోల్లాసం. కథ వేగంగా సాగుతూ ఉంటుంది. మధ్యమధ్య 
రసోచిత వర్ణనలు వికసిత కమలవనాల వలె రాణిస్తాయి. భిన్నరసాల ముద్రలు గల ప్రబంధశయ్యల సూక్తి వైచిత్రులు లాస్యం 
చేస్తాయి. మచ్చుకు రెండుమూడు: 


పీరిక-29 


1) భయానక రసోక్తి వైచిత్రి: 


మ. “కులశైలంబులు గ్రక్కునం గదలె, దిక్కుల్‌ వ్రయ్యలయ్యెన్‌, మహీ 
వలయంబంతయు దిర్దిరం దిరిగె, దేవవ్రాతముల్‌ సాధ్వసా 
కులతం బొందె౦ బయోధు లన్నియును సంక్షోభించె, సప్తాశ్వుస 
పులు బిట్టుల్కి రథంబు నల్దెసలకుం బోనీడ్చె సంభ్రాంతమై.” (ఆర. 5.208) 


2) శివసాక్షాత్కార మధురోక్తి వైచిత్రి: 


శా, _'నానాసిద్ధగణంబు గొల్వం బరమానందంబునం జంద్రరే 
ఖా నవ్యాంచితమౌళి భూరి భుజగాకల్పోజ్ఞ్యలాకారు డీ 
శానుం డానత శంకరుండు గిరిజాసంయుక్తు(డై వచ్చెద 
త్సేనానిం బ్రియసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్‌.” (ఆర. 5.233) 


3) యుద్ధవీర రసోన్నిద్ర అలంకృతోక్తి వైచిత్రి: 


శౌ. “గీర్వాణ ప్రవిముక్త బాణ పటల క్రీడా విలూనంబులై 
గర్వోన్మత్త సురారి శీర్షములు వీ(కం డొల్లెం గల్పచ్చిదా 
నిర్విద్ధాంబుద మండలోద్గత మహానిర్భాత పాతావధూ 
తోర్వీభృద్దన గండశైలములతో నూహింప( దుల్యంబులై. (ఆర. 5.276) 


ఉ. “లోహిత రత్నభూషణు(డు లోహిత మాల్యధరుండు విస్ఫుర 

ల్లోహిత లోచనుండు నవలోహిత వస్తు(డు లోహితాస్యు(డై 

యాహవకేళికిం గడంగునప్పుడు సూడయణగ నొప్పి లోక ని 

ర్షాహ సమిద్ద నూతన పతంగు(డ పోతె రథాధిరూఢు(డై'. (ఆర. 5.282) 
ఈ పద్యాలలో కొన్నింట నన్నయ తిక్కనల పద్యాల ఎత్తుగడలు కనపడవచ్చును. కాని, నిర్వహణ, సమాస సంఘటన, 


అభివ్యక్తి వైచిత్రి ఎజ్జయ వాగ్విలాసమే. విశేషమేమంటే నన్నయ తిక్కనలలో కంటె ఎజ్జన పదబంధంలో అకుంఠితమైన ఆర్టత 
భారతీవృత్తి నాశ్రయించి ప్రసాదమధురంగా ప్రవహిస్తుంది. అందువలన ఎజ్జయ కథావిశేష విస్తృతి ఆయన రచనా సంస్కృతి! 


(7) పరిక్షితుని కథ : మధురంగా చెప్పేవిద్య 


మార్కండేయమహర్షి బ్రాహ్మణప్రభావాన్ని తెలిపే వామదేవ వృత్తాంతాన్ని చెప్పటానికి పూనుకొని ఆ కథకు పూర్వరంగమైన 
సుశోభనా పరిక్షితుల వృత్తాంతాన్ని చెప్పాడు. వారిరువురిది చిత్రమైన శృంగారగాథ. సుశోభన కప్పలరాజు కూతురు. మనోహర 
మానవాకృతితో మనుజపతులను ఆకర్షించి అగచాట్ల పాలుచేసేది. పరిక్షితుడు ఆమెను వనంలో ఒంటరిగా ఉండగా చూచాడు. 
వారిరువురి మధ్య ఈ విధంగా సంభాషణ సాగింది. 


ఉ. “ఎవ్వరిదాన వంబుజదళేక్షణ! యేకత మిట్టు లేల నీ 
వివ్వనభూమియందు. జరియించెదు?; నావుడు. దండ్రి పంపునం 


పీరిక-30 


దివ్వనభూమియందు( జరియించెద సద్వరు. గోరి; కన్య; నే 
నెవ్వరి దానం గావలయు నేర్పడం జెప్పుము రాజనందనా!” (ఆర. 4.323) 


ఈ ఎజ్జన పద్యం ఎంత అదృష్టం చేసికొన్నదో! ఒకపద్యంలోని పూర్వాపరార్థాలలో ఉక్తి చాతుర్యంతో కూడుకొన్న 
సంభాషణలు నిబంధించాడు ఎజ్ఞాప్రెగ్గడ. ఈ పద్యం “ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ! యొంటి చరించె దోటలే కివ్వన భూమి?”.... 
(మను.2.39) అనే మనుచరిత్ర పద్యానికి త్రోవ చూపిందని చాలమంది విమర్శకులు గుర్తించారు. అందులో అనుమానం 
లేదు. అయితే ఆ పద్య నిర్మాణ చాతుర్యం వేరు. ఈ పద్య నిర్మాణ చాకచక్యం వేరు. అది ఒకపాత్ర మాట్లాడే మహనీయ 
వాక్యసంపుటి. ఇది నాయికానాయకుల మనసులు గుబాళించే మధుర వాక్య విలాసమంజరి. ఎజ్జన శృంగార రసవముధుర 
రమణీయోక్తి వైచిత్రికి ఈ పద్యం రత్నరాజం. 


ఈ పద్యంలోని చమత్కారమంతా ‘'ఎవ్వరిదానవు?' అని అతడు అడగటంలోనూ, “ఎవ్వరి దానం గావలయు'నని 
ఆమె తిరిగి ప్రశ్నించటం లోనూ ఉంది. “ఎవ్వతె వీవు? అన్న పద్యంలో పెద్దన ఈ చమత్కారాన్ని చేయలేక పోయాడు. ఆయన 
చతురోక్తి అంతా “భీతహరిణేక్షణ!' అనే సంబుద్దిలో నిబంధించాడు. చాలామంది విమర్శకులు దీనిని పట్టించుకోకుండా పెద్దన 
ఎజ్జన ననుసరించాడని చెప్పుతారు. పద్యాల ఎత్తుగడలను చూచి ప్రభావ పరిశీలనం చేసేవారు చేసే పారపాట్లలో ఇది ఒకటి. 
అది అలా ఉంచుదాం. 


ఈ పద్యంలో ప్రతిపదం చతురోక్తి పథంలో నడిచిందే. పరిక్షితుడు - “ఎవ్వరిదానవు?” అన్నాడే కాని “ఎవ్వతెవు?” అని 
అనలేదు. పెండ్లి కాని పిల్ల అయితే తండ్రిపేరు చెప్పుతుంది. వివాహిత అయితే భర్త పేరు చెపుతుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి 
ముందుగా తెలిసికొనాలని నాయకుడి ఆసక్తి. ఆ తరువాత 'అంబుజదళేక్షణ!' అని సంబుద్ది. అది ఆమె కన్నుల అందాన్ని 
కీర్తించేదే కాదు, కన్నార్పకుండా చూస్తున్న ఆమె ఆసక్తిని గూడా చెప్పకచెప్పే విశేషణం. ఆ చూపు ఆమె వివాహిత కాదని 
అతడు ఊహించటానికి ఆస్కారం కలిగించింది. వెంటనే అతడు మాటల గాలాలను వేశాడు మనసును పట్టుకొందామని. 
పైవాక్యంలో పదా లెంత ముఖ్యమో, వాటి కూర్పు కూడా అంత సార్థకం. “ఒంటరిగా- ఈ విధంగా - ఎందుకు - ఈ 
వనభూమిలో - చరిస్తున్నావు?' అని అతడి ప్రశ్న. ఇది అమాయకపు ప్రశ్న కావచ్చును. చతురుడైన రసికు డడిగే ప్రశ్న కావచ్చును. 
ఆమె ఒంటరిగానే ఉన్నదేమో తెలిసికొందామన్న కుతూహలం, ఆమె విలాసంగానే ఉన్నది కాని విషాదంగా లేదు - దానికి 
కారణం తెలిసికొందామనే ఆసక్తి. ఆమె ఏ ప్రయోజనం కొరకు ఇల్లు వెడలి అడవిలోకి వచ్చిందో తెలిసికొందామనే ఆకాంక్ష 
ముప్పిరికొన్న ప్రశ్న అది. కథకు కావలసిం దంతవరకే. పెద్దన ప్రవరుడి చేత “ఒంటి చరించె దోటలే కివ్వనభూమి?” అని ప్రశ్న 
నడిగించటంలో ఎజ్జన చాతుర్యాన్ని వాడుకొన్నాడు. 


పరిక్షితుడికి దీటైన సమాధానం చెప్పింది సుశోభన. అతడి ప్రశ్చలోని వరుసను ఆ వైపునుండి ఈ వైపుకు నరుక్కొంటూ 
రావటం సూక్తి చాతుర్యం. ఈ శిల్పాన్ని కొల్లగొట్టి “ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర!” (మను.2.41) అనే 
పద్యంలో పెద్దన వాడుకొన్నాడు. పెద్దనది పెద్ద వ్యూహం. ఎజ్జినది జిలుగు శిల్పం. “ఇవ్వనభూమియందు( జరియించెది అనే 
మాటలు ప్రశ్నలోనివే ఎన్నుకొని పునరుక్తిగా పలికింది సుశోభన. అయితే ముందు 'తండ్రిపంపుని వెనుక- 'సద్వరుంగోరి' అని 
కలిపి చెప్పింది. తండ్రి తన కూతురిని మంచి వరుడిని వెదుక్కొనుమని అడవులకు పంపాడట! ఆశ్చర్యకరమైన నమాధానం. ఆ 
చర్యవెనుక ఎదో దేవరహస్యం ఉండే ఉండాలి. ఆమె వరుడు ఆ అడవికి వచ్చినవాడే కావాలి. అంతవరకెవ్వరూ రాలేదు. 
అప్పుడు పరిక్షితుడు వచ్చాడు. ఆమె నాతడు చూచిన సంఘటన స్వయంవర ఘట్టంగా మారుతుందా? ఆమె మొదటి వాక్యం 
ఎంతటి ఉత్కంఠను అతడిలో లేపింది! ఆమె ఒక్కమాటలో ‘కన్యను’ అని ప్రకటించింది. ఆమె కింకా వరుడు దొరకలేదని 
తేలింది. అయితే, అతడి హృదయంలో ఒక అనుమానం మిగిలి ఉంది. ఆమె వివాహం ఆమె నిర్ణయం మీద ఆధారపడి 
ఉందా? కాబోయే వరుడి కోరిక మీద ఆధారపడి ఉందా? - అని. దానిని పసిగట్టిన సుశోభన చతురోక్తిని వ్యంగ్యవైభవంతో 
విసిరింది. “ఎ నెవ్వరి దానం గావలయు నేర్పడం జెప్పుము రాజనందనా!” అని. ఆమె సమాధానంలో ఎవ్వరిదానవంటే - పేరు 


పీరిక్ర-31 


బైటపెట్టని ఒక తండ్రి కూతురనని చెప్పింది. ఆమె క్షత్రియ వివాహయోగ్య అవునా కదా? అన్న ప్రశ్న ఊగిసలాడుతూనే ఉంది. 
దానికి 'రాజనందనా! అనే సంబుద్ది సమాధానం. “నీవెట్లాగూ క్షత్రియుడవే కాబట్టి, యువకుడవు కాబట్టి నే నెవ్వరి భార్యను 
కావాలో తేటపడేటట్లు నీవే చెప్పుము” అని అడిగింది. అంతవరకూ వారి మాటలలో ఏదో అభిలాష అంతర్వాహినిగా సాగుతూ 
గూఢార్థ గుంఫనంగా సంభాషణ సాగింది. ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరని నిరూపించుకొన్నారు. ఇక ఆ నర్మోక్తులు, 
గూఢోక్తులు, వ్యంగ్యోక్తులు మాని మనసును వాచ్యం చేయుమని కోరింది సుశోభన. ఆమె రూపంకంటె ఆమె మాటలు అతడి 
కెంతో నచ్చాయి. ఆ మాట ఎజ్జన “దాని ప్రగల్భ వచనంబులకు నధిక విలోలుండై' తన మనసులోని మాటను ఆమెకు 


తెలియపరిచాడని బైటపెట్టాడు. 


ఆమె ఆ తరువాత “జలక్రీడలకు తనను పిలువకుండా ఉంటే ఆతడిని పెండ్డాడతా' నని ఒక కట్టడి చేసింది. ఆమె 
మాటల అబ్బురపాటులో మునిగిపోయిన ఆతడు మారుమాటాడకుండా ఒప్పుకొన్నాడు. విశేషమేమంటే సుశోభనా పరిక్షితుల 
వివాహం మాటకట్టడి మీద ఆధారపడి ఉన్నది. ఆ ఆయువుపట్టును గ్రహించి ఎజ్జన ఆ చిన్నికథకు ఉక్తివైచిత్రిని ఊపిరిగా 
నిలిపాడు. ఆ ఉక్తి వైచిత్రికి ఉజ్వలనీలమణి ఈ పద్యం. 


సుశోభనా పరీక్షితుల వృత్తాంతం మూలంలో 43 శ్లోకాల నిడివి కలది (3. 190.1 నుండి 43 వరకు). దీనిని ఎట్టయ 17 
గద్యపద్యాలలో రచించాడు. అంత చిన్నకథలో నాలుగైదు రత్నాలవంటి పద్యాలను నిర్మించాడు. వాటిలో మరొక ఉదాహరణం. 


చ. “అతులిత పుష్పపల్లవ ఫలాన్విత భూరుహభూరి వల్లరీ 
వితతము. జారుకైరవ నవీన సరోరుహషండ మండలా 
యత సరసీమనోహరము నైన పురోపవనంబునన్‌ సము 
న్నత విభవుండు వాసభవనంబు లొనర్చంగం బంచి యిమ్ములన్‌.' (ఆర. 4.325) 
ఈ పద్యం నన్నయ అక్షర రమ్యతకు అపరావతార మనుకొనవచ్చును. కాని, నన్నయ ప్రసాద గుణం కంటె 
ఓజోమాధుర్యం పాలు ఎక్కువ. నిజానికి ఈ పద్యం నృసింహపురాణ రచనకు పురివిప్పుకొంటున్న ఎజ్జయ ప్రబంధశయ్యలోని 
మధురాభివ్యక్తి. భారతీవృత్తి ప్రదర్శించే మరొక విలాసం. 


ప్రకృతి వర్ణనం ఎజ్జనలోని ప్రబంధ పరమేశ్వర విభూతిని రెచ్చగొడుతుంది. ఆయన నృసింహావతార ధోరణిలో 
విజృంభిస్తాడు. మచ్చు కొకటి రెండు. 


వర్తర్తు వర్ణనం 
మ. “ఉరు ఘర్మాఘ విఘాత సంవిహిత విశ్వోల్లాసమై సంచల 
తృరసాంభోద నినాద తూర్యరవమై చంచద్చలాకాగరు 
ద్భరలీలా నవచామర స్ఫురణమై పర్జన్య సామాజ్య మొ 
'ప్పె రమామందిరమై యుదగ్రశిఖినీ పింఛాతపత్రంబులన్‌.' (ఆర.6.388) 
పర్జన్య సామాజ్యంతో వర్శాక్రాలాన్ని రూపకం చేసి వర్ణించిన ఈ పద్యం ఎజ్జిన ప్రబంధశయ్యలోని అలంకృతోక్తి, 
వర్షర్తు చిహ్నాలను రాజ లాంఛనాలుగా రూపించిన పద్దతి ఇందులోని ఉక్తి వైచిత్రి. 
సముద్ర వర్ణనం: 


ప్రగ్గర:'లీలం గల్లోలమాలోల్లిఖిత గగనమై లీన నానాకుళీర 
వ్యాళోగ్ర గ్రాహమీనావళుల నెసంగి దుర్వార వారోఘ గంభీ 


పీరిక-32 


రాలంఘ్య ప్రాఢవేగం బగుచు బహుతరాయామ విస్తారమై బి 
ట్టాలోకింపంగ నుగ్రంబగు జలనిధి నంతంతటం గంటి మంతన్‌”. (ఆర. 7.16) 


భీకర రమణీయమైన సముద్ర స్వరూప స్వభావాలను ఓజోమధురంగా వర్ణించిన ఈ పద్యం ఎజ్జన ప్రబంధోక్తియే. 


ఎజ్జయ కవిత ఆరణ్యపర్వశేషంలో నన్నయ తిక్కన కవితల కొకవారధి వంటిదని భావించటం ప్రసిద్ధంగా ఉన్నది. 
కాని, పరిశీలించి చూస్తే నన్నయ తిక్కనల బాటలలో చతురోక్తి పథాలను కల్పించి ప్రబంధయుగానికి దారులు చూపిన 
మార్గదర్శిగా, మహర్షిగా ఎజ్జన దర్శనమిస్తాడు. 


8. ఆరణ్యపర్వశేష కవితా వ్యక్తిత్వం : ప్రబంధ పరమేశ్వరత్వం 


కావ్యకళారహస్య కోవిదులు కవిత్వంలో - వస్తుకళ, భావకళ, రచనాకళ ఉంటాయని గుర్తించారు. ఇతిహాసాదులలో 
వస్తుకళ రాణిస్తుంది. కావ్యకవితలో అది ఒక్కటి చాలదు. “నహి కవే రితివృత్తమాత్ర నిర్వాహేణ ఆత్మపదలాభః ఇతిహాసాదేవ 
తత్సిద్దేః?- అని ధ్వన్యాలోకకర్త నిర్దేశించటం ప్రసిద్ధమే. కావ్యంలో భావకళకు పట్టం కట్టాలి. నన్నయ తిక్కన్నలు ఆంధ్రమహాభారతాన్ని 
కావ్యేతిహాసంగా తీర్చిదిద్దుతూ అందులో వస్తుకళతోపాటు భావకళకు ప్రాణం పోశారు. నన్నయ కవితలో వస్తుకళకు భావకళ 
పోషకం. తిక్కన కవితలో భావకళకు వస్తుకళ సాధకం. 


ఎజ్టాడ్రుగ్గడ నన్నయరీతికి రచనాకళను ఉపరంజకంగా అనుసంధించాడు. ఆ తరువాత శ్రీనాథుడు వస్తుభావ 
రచనాకళలను ముప్పేటగా పేనాడు. వారిద్దరి మధ్య నాచనసోముడు రచనాకళకు కవితలో రాజ్యం కట్టి మిగిలిన వాటితో ఆ 
కళకు దాస్యం చేయించాడు. ఆంధ్ర కవితాపరిణామ దశలో ఎజ్జన కవిత ఒక మలుపు. రచనాకళను గౌరవించినా వస్తు 
భావకళలకు ఉపపోషకంగా నిలిపి మన్నించిన గౌరవం ఎజ్ఞాపెగ్గడకు దక్కింది. కవిత్రయ కవిత్వానికీ తరువాతి కావ్య 
ప్రబంధకవిత్వానికీ ఆయన కవిత ఒక మధుర పరిణామ దశ. నన్నయ తిక్కనల కంటె రచనాకళలో ఎజ్జయ ఒక అడుగు 
ముందుకు వేశాడు. దానిని ఆయన ఏ పేరుతోనూ పిలవ లేదు. కాని, తరువాతి వారు దానికి తమకు నచ్చిన పేరుపెట్టి 
పిలిచారు. ఎందువల్లనంటే - తెలుగు కవులు కవితాకళలో చేసే విన్నూత ప్రయోగాల కన్నిటికీ సంస్కృత లక్షణ (గ్రంథాలలో 
పేర్లూ, నిర్వచనాలూ దొరకవు. తెలుగు కవుల కవితాకళలో (క్రొత్త క్రొత్త పారిభాషిక పదాల సృష్టి జరిగింది. ఎజ్జయ కవితా 
లక్షణాలని చెప్పేవన్నీ అటువంటి సాపేక్ష దేశీ సంప్రదాయ సంజనితాలే. అయితే, వాటికి ప్రాతిపదికలు సంస్కృత, ప్రాకృత, 
దేశి సంప్రదాయ భూమికల నాశ్రయించే ఉంటాయి. 


ఎజ్ఞాప్రెగ్గడ “ఉన్నత సంస్కృతాది చతురోక్తి పథంబులC గావ్యకర్తయై ఆరణ్యపర్వశేషాన్ని రచించి ప్రబంధవరమేశ్వరు 
డయ్యాడని ఎజపోతసూరి చెప్పాడు. ఉక్తి అంటే సుందరమైన కవితాభివ్యక్తి. చతురమైన ఉక్తి అంటే నివుణమైన లేదా 
ప్రాఢమైన కవితాభివ్యక్తి. “చతతే కాంక్షతే ప్రయోజన మితి చతురః' అని గురుబాల ప్రబోధిక. అంటే - ఉద్దిష్టమైన ఒక ప్రయోజనానికి 
సాధనభూతుడైన వాడు చతురుడు. అటువంటి లక్షణం కలిగింది చతురోక్తి. దాని వలన కవి సాధించేది రసం. “సాధ్యోహి 
రసోయథా తథం కవిభిః' అని ఆర్యోక్తి. రససిద్ధిని కాంక్షించి తత్సాధకంగా శబ్బార్ధాలను ప్రయోగించటం చాతుర్యం. అటువంటి 
చాతుర్యాన్ని ప్రదర్శించి రసాన్ని సాధించటంలో ఉత్తమ ప్రస్థానాలు సంస్కృతాది సాహిత్యాలలో జరిగి ఉన్నాయి. ఆ పరిజ్ఞానం 
బాగా ఉన్నవాడు, వాటిని ఏ యే ప్రక్రియలలో ఏవిధంగా ప్రయోగించాలో తెలిసిన ప్రయోక్త - ప్రబంధ పరమేశ్వరుడు. 

ఉక్తి, సూక్తి పదాలు అందమైన కవితాభివ్యక్తిని కలిగించే శబ్దార్థ ప్రయోగ వైచిత్రిని తెలిపే పారిభాషిక సంకేతాలు. 
తెలుగులో సూక్తుల ప్రసక్తి నన్నయ నన్నెచోడాదులు తెచ్చారు. నన్నయ “నానా రుచిరార్టసూక్తి నిధి. అక్కడ సూక్తి అంటే 
రుచికరమై చమత్కారయుక్తమైన కూర్చు అని అర్థం చెప్పారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు. ఆ చమత్కారం ఒక్కొక్క 
పదంలోనూ, పదబంధంలోనూ, సమాసంలోనూ, కారకంలోనూ, వాక్యంలోనూ బహుభంగుల చూడవచ్చునని వారు పేర్కొన్నారు. 
సూక్తులంటే ఒక కవివాగ్వృత్తిని ముద్రించుకొన్న అందమైన కవితాభివ్యక్తులనీ, ప్రియమైన మాటలనీ, శ్రేష్టములైనమాటలనీ, 


పీరిక-33 


మృదుమధురమైన మాటలనీ, సుభాషితాలు, నీతులు, జాతీయాలు, లోకోక్తులు, నానుడులు మొదలైనవనీ విమర్శకులు 
వివేచిస్తున్నారు.రుచిరార్థమంటే రమణీయార్థ ప్రతిపాదకమనీ, కావ్యసందర్భంలో ఒప్పిదాలై భాసించే వాచ్యలక్ష్య వ్యంగ్యార్థాలనీ 
కొందరు వ్యాఖ్యానించారు. సూక్తిని అలంకార పర్యాయవాచిగా కొందరు భావిస్తున్నారు. నన్నయ కవిత్వంలో వాటినన్నింటినీ 
ఆయా దృక్పథాలతో వివేచిస్తున్నారు. 


నన్నెచోడుడు తన కుమారసంభవ కావ్యంలో సూక్తులు (1.35, 36) సదుక్తులు (1.39) చతురోక్తులు (1.39) అని 
ప్రయోగించాడు. సూక్తులు అంటే అందంగా చెప్పిన మాటలు లేదా, సుభాషితాలు. సదుక్తులంటే నిర్దుష్టమైన సాధుశబ్దాలు, 
చతురోక్తులంటే ప్రాఢోక్తులు అని విమర్శకులు భావిస్తున్నారు. కావ్యానికి సూక్తులకంటె చతురోక్తులే సౌభాగ్య హేతువులని 
నమ్మినవాడు నన్నెచోడుడు. 


క. “చతురోక్తుల నుతపదబహు । గతుల నలంకార భావకాంతి రసార్హో, 
న్నతింగృతి నతిరసికులు వర । సతిగతి నెజింగింపవలదె సౌభాగ్యమునన్‌”. (కుమా. 1.39) 


అని అనటమే అందుకు తార్కాణం. చతురోక్తిమయ కవిత్వంలో నుతపద బహుగతులు, అలంకార భావకాంతులు, 
రసార్గోన్నతి ఉంటాయని నన్నెచోడుని నిర్దేశం. ఎజిపోత సూరి చెప్పిన “చతురోక్తి పథంబు” లకూ దీనికీ ఏమైనా సంబంధం 
ఉన్నదా అని ఆలోచించాలి. నుతపద బహుగతులు- విశిష్ట పదరచనా రూపాలైన రీతిప్రస్థానాలనూ, అలంకార భావకాంతులు- 
అలంకార గుణవప్రస్థానాలనూ, రసార్భాలు- రసధ్వని ప్రస్థానాలనూ సూచిస్తున్నాయి. వీటన్నింటిలో చతురోక్తులుండటం 
సర్వసాధారణం. రీతి, గుణాలంకార, రసధ్వని ప్రస్థానాలలో ఆయా కావ్యాత్మ ప్రయోజనాలను సాధించే ప్రాఢోక్తుల ప్రయోగ 
విధానాలు- చతురోక్తి పథాలుగా ఎజ్జయనాటికి చెప్పబడుతూ ఉండవచ్చును. 


వాజ్మయాన్నంతా ఉక్తివిశేషంగానూ, ఉక్తి సముదాయంగానూ భావించే భోజుడు - సరస్వతీ కంఠాభరణంలో- 


“వక్రోక్తి శ్చ రసోక్తి శ్చ । స్వభావోక్తి శ్చ వాజ్మయమ్‌, 
సర్వాసు గ్రాహిణీం తా సు । రసోక్తిం ప్రతిజానతే”. (5.8) 


అని అన్నాడు. అతడి దృష్టిలో సాహిత్యం వక్రోక్తి. రసోక్తి, స్వభావోక్తిమయం. ఆ మూడింటిలో రసోక్తులే శ్రేష్టమని 
పేర్కొన్నాడు. ఉక్తులకూ సాహిత్య ప్రస్థానాలకూ అవినాభావ సంబంధం ఉన్నదని భోజుడి మాటలు చెప్పక చెప్పుతున్నాయి. 


ఎజ్బాపైగ్గడ కూడా చతురోక్తులు (నృ.పు.అవ.17), మధురోక్తులు (నృ.పు.అవ.21), హృద్యోక్తులు (హరి.పూ.1.51) అని 
మూడు రకాలు పేర్కొన్నాడు. కాని, ఆయన చెప్పిన సందర్భాలను బట్టి మధురోక్తులు, హృద్యోక్తులు ఒకటే కావచ్చును. లేదా 
మనసును కరగించేవి మధురోక్తులు, మనసును ఆకర్షించేవి హృద్యోక్తులు కావచ్చును. ఎమైనా ఆరణ్యపర్వశేషం చతుర, 
మధుర, హృద్యోక్తుల మయమని స్పష్టం. ఎజ్జన కవిత్వంలో చతుర వచోవైభవంతోపాటు మధురవచో వైదగ్గ్యం కూడా కవితకు 
హృద్యత నేర్ప్సరచింది. 


కీ.శే. నోరి నరసింహశాస్రిగారు ఎజ్జాధపైగ్గడ కవితాపాకాన్ని గురించి అంతర్గత సాక్ష్య మాధారంగా ఈవిధంగా వివేచించారు- 


మ. “క్రమపాకంబున. గెంపుతోడి నలుపెక్కన్‌ మిక్కుటం బైన గం 
ధము దిక్కుల్‌ సురభీకరింప రసమంతర్గామియయ్య్యున్‌ వెలిం 
గమియం గాజుచు నున్న చాడ్సున విలోక ప్రీతి. గావింప హృ 
ద్యములై యున్నవి చూచితే ఫలము లీ తాళద్రుమ శ్రేణులన్‌”.(హరివంశము. పూర్వభాగము. 7.77) 


పీరిక-34 


“ఈవిధముగా ధేనుకాసురుని తాళవనములోని ఫలములను బలరామునికి శ్రీకృష్ణుడు చూవుచు పలికినాడు. 
ముట్టినంతనే స్రవించిపోవు ద్రాకఫలముల రసము కాదు. అతికష్టసాధ్యమగు నారికేళరసమును గాదు ఎజ్జయ కభిమానమైనది! 
అంతర్జామియై చిక్కని రసముండుటే కాక అది వెలిం గమియం గారుచున్నట్లుండి నేత్రపర్వము చేయుచు ఉచితమగు 
పాకముచే దట్టమగు సుగంధము దిక్కులు నిండిపోవునట్లు చేయగల తాళఫల రసపాక మతని కభిమానపాత్ర మైనది. 


“అతడు తనకావ్యములలో స్తోత్రము చేసినది సంస్కృత కవులలో వ్యాస వాల్మీకులను, తెలుగువారిలో నన్నయ 
తిక్కనలను మాత్రమే. ఎజ్జయకు సూక్ష్మ విషయములలో గూడ జెచిత్యవిచార మెక్కువ. ఏ కావ్యములో ఎవరిని ముందు 
స్మరించవలెనో కూడ అతడు విచారించియే చేసెను. ఈ నలువురి స్మరణచే అతని కెట్టి కవిత్వమభిమానమో కూడ సూచించినాడు. 
ఆంధ్రమహాకవులను మహర్షులగు వ్యాసవాల్మీకులతో పోల్చుట సాహసము కాని, కవితామార్గములలో నన్నయకు వాల్మీకి 
ఫక్కియు, తిక్కనకు వ్యాసఫక్కియు నిష్టములనుటకు అభ్యంతరముండదు. అంతర్జామి రస మొకరికిని, వెలింగమియంగారు 
రస మొకరికిని కావ్యరచనలో అభిమతములు. ఈ రెండు మార్గముల రసయోగము సాధించుట ఎజ్జయ ఆదర్శమా?” (ఎజ్జయ 
కవిత - వ్యాసం). బెననియే శాస్త్రిగారి అభిప్రాయం. వస్తుకళలో అంతర్జామి అయిన రసమున్నూ, భావకళలో వెలింగమియంగారు 
రసమున్నూ ఒప్పారటం సహజం. ఈ రెంటికీ సంగమక్షేత్రం ఎజ్జియ కవిత. అంటే - వస్తుకళకు భావకళతో వన్నెబెట్టే కవిత 
ఎబ్లయది. 


(1). 'కావ్యశయ్యం గీలించిన కీర్తి” 


ఎజ్టాపైగ్గడ “ప్రాఢాంచిత శబ్దసారులు, మహాకవులు, అయిన నన్నయ తిక్కనల “కావ్యశయ్యం గీలించిన కీర్తి సంగ 


సుఖలీలను పొందాలని భావించాడు. ఇందులో వాడిన “కావ్యశయ్య” కవితాశైలికి సంబంధించింది. దీని నాధారంగా చేసికొని 
కీశే. శిరోమణి వేదాల తిరువేంగళాచార్యులవారు ఎజ్జన కవితా వివేచనం చేశారు. 


“శయ్యా పాకములు సముచితముగా నాదరింప(బడి యందటి మనసులకును నవగాహనమై యానందదాయకమగు 
హితరచన....తెనుంగు మహాభారతమున మన కవిత్రయము స్వరసముగా( గూర్చినది. అయితే కేవలము వైదర్శీశయ్య యగుచో 
నది కథాకలితార్థయుక్తి కనువుగాదు. గౌడీశయ్య యగుచో జగద్ధితము కాదు. పాంచాలీశయ్య యగుచో( బై రెండింటికిని 
మధ్యస్థమై పై రెండు గుణములను సమకూర్చగలదు. “అశ్లిష్టశృథభావాంతు పురాణచ్చాయ యాన్వితాం, మధురాం సుకుమారాంచ 
పాంచాలీం కవయో విదుః” అని కదా వామనాచార్యు డన్నది. కాని, యిది సాంస్కృతికుల మతము. అయితే, మన యాదికవి 
సకలాంధ్రభువనోపజీవ్యుడు నన్నయభట్టారకు(డు సర్వేసర్వత్ర సరసోదాత్తమగు వైదర్శ్భీ శయ్యయే చాల జాగ్రత్తగా ఉపయోగించి, 
ద్రాక్షాపాకముతో మేళవించి, కథాగమనమున కడ్డుతగులకుండ రసమయమగు రచన యొనరించెను. ఆ మార్గమే కవిబ్రహ్మయగు 
తికృనయు నించుమించుగా నమలోదాత్తమగు శయ్యాపాకముతోనే తన భావమంజుల కవితను సాగించెను. మన యెొజ్జన 
మహాకవి వారిరువురియందును హరిహరులందువలె గాఢభక్తి తత్పరత గలవా€ డగుటవలన నిరువురి రచనలను ననుసరింప. 
బూని, తన శక్తి కొలంది. బాంచాలీశయ్యలో విశ్రాంతుడయ్యేను. కనుకనే నన్నయ రచనలో నెచ్చటను వర్ణనల వలన. 
గథాగమన మడ్డుపడక రసమంజులముగా. గథాప్రవాహ మత్యంతోదాత్తముగా శ్రవణాంజలిపుట పేయమగు నక్షరరమ్యతతో. 
గవిత యెసలారును. కవిబ్రహ్మ తిక్కన రచనా విన్యాసము కూడా నించుమించుగా నాత్రోవలోనే యనుభావ బహుళముగు 
భావముతో నుజ్వలమై వర్ణన లెడనెడం గొంచెము వ్యవధానము కల్గించినను, దానిని టోపనీయని స్ఫూర్తితో సాగిపోవును. 
మన యెొజ్జన మహాకవి రచనయుంబై యిరువురి త్రోవలం దప్పిపోవక యటనట వర్ణనలు కథాభావములందు పర్యవసింపంగా 
సరళముగా, శిథిలమధురమగు నడకతో మాఘమాసపు సరస్వతీ ప్రసన్నతతో మృదువుగా. జదువరుల. దనవంక నాకర్షించును.” 
(ఆంధ్ర మహాభారతోపన్యాసములు- శ్రీ ఎజ్జన మహాకవి ఆరణ్యపర్వశేషము (వ్యాసం) ఆంధ్ర సారస్వత పరిషత్తు: చతుర్గముద్రణం, 
1966-పుట, 38,39.) | 


పీరిక-35 


శ్రీ వేదాల తిరువేంగళాచార్యులవారు కవిత్రయ శైలీ స్వరూపాన్ని కావ్యశాస్త దృష్టితో విశ్లేషించి ఇచ్చిన తీర్చు ఇది: 


నన్నయశైలి- “మూలగతములగు భావములను వివక్షితములగు విశిష్ట భావాంతరములచే వ్యంగ్యసరళిని. బోషించి 
రసపరిణతములుగా నాస్వాదింప( జేయునట్టి మహోజ్ఞ్యలమగు ననువాదమున రసైకప్రవణమైన దృష్టియు, లోకుల వాడుక 
యందలి సంస్కృతమున నెక్కుడాదరమును, దెనుంగున స్వభావాదరణ గల తీరును, సహజమగు కైశికివృత్తియు, సుందరమగు 
వైదర్భీరీతియు, ద్రాక్షాపాకమును, లోకహితైక నిరతమగు దృష్టియు నన్నయ భట్టారకునిది.” 


తిక్కనశైలి- “అనువాదమున ననుభావ విశేషములచే (మూల వివక్షితములైనను గాకున్నను గూడ) మూలగత 
భావముల నుజ్జ్య్వలముగా( బ్రదర్శించుటయు ద్రాక్షాపాకమును, దెనుంగు జాతీయమగు నుడికారము సొగసున నత్యధికమగు 
దృష్టియు, సంస్కృతము విషయమున సామాన్యమగు దృష్టియు., గొలంది ప్రబంధ బీజధోరణియు, నర్ధకైశికీ వృత్తి యు, 
సామాన్యముగా వైదర్శీ రీతియు, జనానంద సంధానమున. జూపును దిక్కనది.” 


ఎజ్జినశైలి- “అనువాదమున సామాన్య దృష్టియు(, గదళీపాకము, స్వతంత్రమగు సూక్తివైచిత్రియు6 దెనుంగు 
సంస్కృతముల సమాదరణమును, బాంచాలీ రీతియు, జనులను. దృప్తిపరచుటలో శ్రద్ధయు, నెజ్జన కున్నవి”. (పై గ్రంథమే, 
పుట.85) 


(2). కవిత్రయ కవితాశయ్యలు 
నన్నయశైలి - ధ్వని ప్రస్థానం, వస్తుధ్వని - రసదృష్టి - కైశికీవృత్తి - వైదర్శ్భీరీతి - ద్రాక్షాపాకం - ప్రసాదగుణం. 
తిక్కనశైలి - ధ్వని ప్రస్థానం, రసధ్వని - అభినయ దృష్టి - సాత్త్వతి, అర్జకైశికీ వృత్తి - వైదర్శీరీతి - ద్రాక్షాపాకం - ప్రసాదగుణం. 


ఎజ్జన శైలి- ధ్వని ప్రస్థానం, అలంకార ధ్వని - చతురోక్తి - భారతీవృత్తి - పాంచాలీరీతి - కదళీపాకం - మాధుర్య గుణం. 
(3). ఎట్జన కావ్యశయ్య : భారతీవృత్తి 


ఆధునికుల శైలీ విచారం వంటిదే ప్రాచీనుల శయ్యావివేచనం. శయ్య అంటే పదమైత్రి. “మాలాకారో రచయతి 
యథాసాధు విజ్ఞాయ మాలాం, యోజ్యం కావ్యే ష్వవహితధియా తద్వదేవాభిధానః” అని భామహుడు. మాలాకారుడు ఏ పూవు 
తరువాత ఎ పూవును ఏ విధంగా కూర్చి అల్లితే అందంగా ఉంటుందో తెలిసికొని తెలిసి దండను మనోహరంగా ఎట్లా తయారు 
చేస్తాడో కవి కూడా అట్లాగే శబ్దమైత్రితో రచనా సౌందర్యాన్ని సృష్టిస్తాడు. (దీనినే ఇంగ్లీషులో * The choice of best words in 
best place' అని అంటారు.) దీనిని “పరివృత్త్యసహిష్ణుత' అంటారు. అంటే కవి రచనలో ప్రయోగించిన పదాల పొందికనుండి 
ఎ పదాన్ని అయినా మార్చి మరొక పద్ధతిలో చెప్పటానికి వీలులేని కూర్చరితనం అన్నమాట! దీనివలన కవిశైలి రూపుకట్టుతుంది. 
'Style is the man' అని అన్నట్లు కావ్యశయ్యయే కవిశైలి. శైలియే కవి వ్యక్తిత్వం. 


శయ్యా (శైలి) స్వభావాన్ని నిర్దేశించేవి- వృత్తులు, రీతులు, గుణాలు, పాకాలు. అర్థగంభీరిమ పాకం అని అంటాడు 
విద్యానాథుడు. వృత్తి, రీతి, గుణాల కలయికవలన పుట్టిన ఆస్వాదం పాకం. దీనినే ఆధునికులు రుచి (12560) అంటారు. 
వాడే పదార్థాలు ఒకటే అయినా వండే పిండివంటల రుచులు ఏ విధంగా మారుతుంటాయో ఆ విధంగానే శబ్దమైత్రి రూపమైన 
శయ్యలకు, అర్థవైవిధ్యంతో కలిగించే రుచి స్వభావ భేదాలనుబట్టి పాకం మారుతుంది. 


ప్రధాన రుచి స్వభావాలను బట్టి పాకం నవవిధాలని కొందరూ, మూడు విధాలని చాలమంది భావించారు. అవి- 
ద్రాక్షాపాకం, కదళీపాకం, నారికేళపాకం. శబ్దమైత్రివలన ఏర్పడే రచనలోని రుచి అందులోని అర్థగంభీరిమను ఆస్వాదింపజేసే 
పద్దతిగా గుర్తించబడింది. పాకమంటే అర్థాస్వాదన భేదమన్నమాట. ప్రచుర పదాలకై కూర్చుతో అర్థాన్ని ఆపాతంగా ఆస్వాదించటానికి 
అనువైన అర్జాస్వాదనరుచి ద్రాక్షాపాకం. గూఢమైన అర్జాస్వాదన రుచి నారికేళపాకం. ఎక్కువ ప్రయత్నం లేకుండా మక్కువతో 


పీరిక-36 


కలిగే అర్జాస్వాదన రుచి కదళీపాకం. రుచిలో ఉండే ఆస్వాద స్వాదుత్వాన్ని మధురమని పిలుస్తారు. ద్రాక్షాపాకాన్ని సర్వాకార 
మధురమనీ, కదళీ పాకాన్ని ప్రచురమైన మధురమనీ, నారికేళపాకాన్ని అల్బమధురమనీ వివేచిస్తారు. ఈ సంప్రదాయం తెలిస్తే 
- ఎజ్జిన ఆరణ్యపర్వశేషాన్ని “విఖ్యాత మాధుర్యమనోహరంబుగా), “సవిస్తర మధురంబుగా” రచించినట్లు చెప్పటంలోని ఆంతర్యం 
అవగత మౌతుంది. నన్నయ తిక్కనల శయ్యలలోని రుచి ప్రధానంగా సర్వాకారమధురమైన ద్రాక్షాపాకం కాగా, ప్రబంధ 
పరమేశ్వరుడి శయ్య ప్రచురమైన- లేదా - ప్రఖ్యాతమైన - లేదా - సర్వాంగంగా కాక ఎక్కువ భాగం మధురమని పిలువబడే 
కదళీపాకంగా అమరిందని స్పష్టం. రాయల ఆముక్తమాల్యదవంటి ప్రబంధంలోని రుచి నారికేళపాకం కాబట్టి అది అల్బమధురం. 
తాత్సర్యమేమంటే- ఎజ్జియ పాకం నన్నయపాకంవలె సర్వాకారమధురం కాక, ఎక్కువ భాగం మధురం కాబట్టే “తత్కవితారీతియు( 
గొంత దో(ప( దద్రచనయకా నారణ్యపర్వశేషము పూరించె” నని పేర్కొన్నాడు. 


అలంకారవాదులవలె గాక ధ్వనిరసవాదులవలె వృత్తి. రీతి, గుణాదులు రసధర్మాలని నమ్మే నన్నయ తిక్కనల 
మార్గంలో నడిచినవాడే ఎజ్టాడ్రైగ్గడ. వృత్తులు నాట్యాశ్రయాలు కావటం చేత సాక్షాత్‌ రసోపస్కారకాలు. రీతులు రచనాశ్రయాలు. 
గుణ విశిష్ట పదరచనలే రీతులు. గుణాలవలన రీతులు, రీతులవలన వృత్తులూ రూపుకట్టుతాయి. గుణాలు ఎన్నైనా ముఖ్యమైనవి 
మూడు. అవి: ప్రసాదం, ఓజస్సు, మాధుర్యం. మిగిలినవి ఈ మూడింటిలో అంతర్భవిస్తాయి. అట్లాగే శబ్దార్థ గుణాల వరిగణనం 
ఆచారంలో ఉన్నా శబ్దగుణాలలో అర్థగుణాలను కూడా దర్శించటం ధ్వని రస సంప్రదాయం. వృత్తులు నాలుగు. అవి: కైశికి, 
ఆరభటి, సాత్త్వతి, భారతి. రసాభివ్యక్తికి ఇవి రమణీయోపకరణాలు. నాట్య సంప్రదాయం నుండి తెచ్చుకొన్న వృత్తులను 
శ్రవ్యకావ్యరీతుల కనుగుణంగా అన్వయించటం సాహితీసంప్రదాయం. కైశికీవృత్తి శృంగారకరుణాది సుకుమార రసార్థాలలో, 
ఆరభటీ వృత్తి రౌద్ర బీభత్సాది ఉద్దతరసార్థాలలో, భారతీవృత్తి హాస్య శాంతాద్భుతాది ఈషన్మృదు రసార్థాలలో, సాత్త్వతీవృత్తి, 
వీరభయానకాదులైన ఈ షత్రౌఢరసార్థాలలో ప్రవర్తిల్లుతాయి. 

ఆరణ్యపర్వ శేష కథార్ధాలలో మూడు రకాల కథార్థాలున్నాయి. మార్కండేయ మహర్షి చెప్పే పురాణ ధర్మ ప్రబోధ 
కథార్థాలు శాంతాద్భుత రస ప్రధానాలై భారతీవృత్తికి అనుకూలాలుగా ఉన్నాయి. ఫోషయాత్ర, సైంధవ వృత్తాంతం, 
కర్ణదానవీరవృత్తాంతం, మొదలైన ప్రధాన కథలలోని ఘట్టాలు వీరరౌద్ర రసోల్లాసాలుగా ప్రకాశిస్తున్నా, ఒకవైపు ధర్మజుడి 
శాంత ప్రవృత్తి, మరొకవైపు కర్ణుడి త్యాగప్రవృత్తి, చివరకు యక్షప్రశ్నలలో ధర్మరాజు శమదవముటప్ర వృత్తి వీరరౌద్రాదులను 
శాంతాద్భుతాలలో అంతర్భవింపచేస్తున్నాయి. 

ఇవి కాక- రామాయణకథ, సావిత్ర్యుపాఖ్యానం ధర్మజుడి చిత్తశాంతిికై చెప్పబడ్డాయి. రామాయణ కథలో వీరరౌద్రాలు, 
సావిత్రి కథలో శాంతాద్భుతాలు పఠితకు అనుభూయమానాలౌతున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఆరణ్యపర్వశేషంలోని కథార్థాలకు 
భారతీవృత్తి పరమ రమణీయంగా అమరి ఉంటుంది. కైశికి దానికి ఉపబలకంగా ఉంటుంది. అందుకే కాబోలు తెలుగు 


సాహిత్యంలో వెలసిన భారతీస్తుతులలో పరమోదాత్తమైన పద్య శిరోమణి ఎజ్జయ గళంలో వినిపించింది. భక్తిరసావతారమైన 
పోతన్నను కూడా ప్రలోభపెట్టిన పద్యరాజ మిది- 


ఊఉ. “అంబ, నవాంబుజోజ్ఞ్వల కరాంబుజ; శారద చంద్ర చంద్రికా 
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా 
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్త వివిక్తనిజప్రభావ, భా 
వాంబరవీథి విశ్రుత విహారి ననుం గృప( జూడు భారతీ!” (ఆర: 4.215) 


ఎజ్జయకు పూర్వం భారతీవృత్తిని చేపట్టి ఇంత పరమోదాత్తంగా నిర్వహించిన కవి కానరాడు. ఎజ్జయ ఎన్నుకొన్న 
కావ్య వస్తువులన్నీ భారతీవృత్తికి అనుకూలాలే. అందువలన భారతీవృత్తి పరిపోషణలో ఎజ్జిన ప్రబంధ పరమేశ్వరు డయ్యాడు. 


పీరిక్ర-37 


సాత్త్వతి అంటే సత్త్వప్రకాశమైన మనస్సు. మనః ప్రభవాలైన హర్షశౌర్య త్యాగాదులను సాత్వతాలని పిలుస్తారు. 
వాటిని ప్రధానంగా కలది సాత్త్వతీవృత్తి అని శార్‌బ్గదేవుడు తెలిపాడు. కోమలషప్రాఢార్థ సందర్భం కలది సాత్త్వతి అని భోజుడు 
భావించాడు. ఈషత్రౌడార్థం కలది సాత్త్వతి అని విద్యానాథు డన్నాడు. ఎజ్జన ఆరణ్యపర్వశేషంలోని కొన్ని ఘట్టాలలో సాత్త్వతిని 
సందర్భసుందరంగా హృదయరంజకంగా పోషించాడు. ముఖ్యంగా రామాయణ కథలో, సావిత్ర్యుపాఖ్యానంలో, కర్ణుడి కథలో. 


ఆరణ్యపర్వంలోని నన్నయ భాగంలో సాత్త్వతీవృత్తికి అనుకూలంగా ఉన్న కథార్థాలు ఎక్కువ. భీమార్జునుల వీరవిహార 
గాథలు వీరరౌద్ర భయానకరస ఘట్టాలు. అందువలన నన్నయలో భారతీవృత్తి తక్కువ. అయితే ఆయన సాత్త్వతీవృత్తి కంటె 
కైశికీవృత్తిని ఎక్కువగా పాటించాడు. గుణాలనన్నింటినీ ప్రసాదగుణంలో పొదిగే నన్నయ వృత్తులనన్నింటినీ కైశికితో కరగ్రహణం 
చేయించి తన ప్రయోగ నైపుణ్యం ప్రకటించాడు. తిక్కన కైశికిని సాత్త్వతికి పోషకంగా నిలపటంలో దిట్ట. విమర్శకులు నన్నయ 
తిక్కన లిద్దరి రచనలనూ కైశికీవృత్తి ప్రధానాలుగా పరగణిస్తారు. ఆపైన తారతమ్యాలను గుర్తిస్తారు. ఎజ్జన రచనలో కూడా 
కైశికీవృత్తి కనుకూలమైన కథార్థాలున్నాయి. 


నన్నయ భాగంలోవలె ఎజ్జయ భాగంలో స్రీలను గురించిన కథార్థాలు విస్తారంగా ఉండటం విశేషం. నన్నయ 
భాగంలో ద్రౌపది మనోవేదన, సౌగంధికాది పుష్పాలపై చూపిన వలపు వర్ణించబడ్డాయి. ఆనాటి కౌరవ సభలో తనకేశాలు పట్టి 
లాగి పరిభవించిన కౌరవుల దుశ్చర్యలను తలచి శ్రీకృష్ణుడితో మొరపెట్టుకొన్నది ద్రౌపది. ధర్మరాజుతో వాదించి అతడి మనసు 
మార్చి రణం చేయించి అరణ్యవాసం నుండి విముక్తం కావాలని యత్నించింది. అర్జునుడి వలని విప్రలంభాన్ని సున్నితంగా 
అనుభవించింది, సమస్యల మధ్య సతమతమౌతున్నా సౌగంధికాది పుష్పాల వలన కలిగే సుఖం కొరకు తాపత్రయపడి 
భీమాదులను చిక్కులలో పడవేసింది. ఆ భాగంలో (స్రైణమైన ద్రౌపది కథలో తీవ్రవేదన అధికం; సుఖప్రదమైన రక్తి తక్కువ. 
అంటే కరుణాది రసాలకున్న ప్రాధాన్యం శృంగారాదులకు లేదు. అయినా ప్రసన్నమైన నన్నయ రచనలో కైశికీవృత్తి ప్రధాన 
భూమిక నిర్వహించింది. 


అయితే ఉపాఖ్యానాలలో నలదమయంతుల చరిత్ర నన్నయ కొకవరం. దమయంతీ పరంగా శృంగారాన్నీ, విప్రలంభాన్నీ 
విస్తారంగా పోషించే అవకాశం ఆయనకు దొరికింది. కైశికీవృత్తి అందులో పురివిప్పుకొన్నది. మిగిలిన ఉపాఖ్యానాలలో కూడ 
అగస్త్యలోపాముద్ర చరిత్రం, బుశ్యశ్ళంగ వృత్తాంతం, సౌకన్యాఖ్యానం మొదలైన కథార్జాలను చిత్రించేటప్పుడు పోషించిన 
శృంగారంలో కైశికీవృత్తిని నన్నయ కుశలంగా పోషించాడు. 


ఎజ్జన భాగంలో కూడా స్రీ గాథలు విస్తారంగానే ఉన్నాయి. మార్కండేయుడు చెప్పిన కథలలో పతివ్రత కథ, 
స్వాహాదేవి కథ, సత్యాద్రౌపదుల సంవాదం, సైంధవుడు ద్రౌపదిని మోహించి ఆమె పట్ల రతిభావస్ఫోరకంగా పలికిన ఘట్టం, 
సీతాసావిత్రుల పాతివ్రత్యమహిమల కథలు శృంగారకరుణ రసానుకూలంగా ఉన్నాయి. అయితే నన్నయ భాగంలోని స్త్రీ 
ప్రవృత్తుల కంటె ఎజ్జియ భాగంలోని స్తీ పాత్రల ప్రవృత్తులు ఈషత్రౌఢాలని చెప్పకతప్పదు. వీరిలో కరుణం కంటె ధార్మిక 
వీరచైతన్యమే ఎక్కువగా భాసిస్తుంది. 


ద్రౌపదికి కురుసభలో జరిగిన అవమానంతో పోల్చుకుంటే సైంధవుడి వలన కలిగిన పరాభవం గొప్పది కాదు. మొదటి 
దానికి ప్రతీకారం జరుగలేదు; రెండోదానికి ఆమె కళ్ళ ఎదుటనే ప్రతీకారం జరిగింది. సీతలో కరుణం ధర్మవీరానికి అంగమైపోయింది. 
సావిత్రిలోని శృంగారం మృత్యుంజయ వ్రతనిష్టలో శమించిపోయింది. పతివ్రత భర్శసేవలో నిమగ్నురాలైనా శృంగారమూర్తి 
కాదు; ధర్మజ్ఞాన చైతన్యమూర్తి. మొత్తంమీద ఎజ్జిన చిత్రించిన స్తీ పాత్రలు ధర్మమూర్తులే. అందుకే ఎజ్జయకు కైశికివృత్తి 
అనువు కాలేదు. సాత్త్వతి సబబు కాలేదు. భారతీవృత్తిని చేపట్టవలసి వచ్చింది. మిగిలిన మూడు వృత్తులనూ భారతితో ముడివేసి 
ప్రబంధ పరమేశ్వరు డయ్యాడు. 


పీఠిక-38 
(4) ఎజ్జిన రచన : మాధురీగుణం, పాంచాలీ రీతి 


రచనలో కవి వాడే వర్ణాలు గుణాలను వ్యంజింపచేస్తాయి. గుణాల వలన రీతు లేర్చడతాయి. గుణాలవలెనే 
రీతులూ రసధర్మాలే. మాధుర్యగుణ విశిష్టమైన పదరచన వలన వైదర్శీరీతి, ఓజోగుణ విశిష్ట పదరచన వలన గౌడీ రీతి, 
ప్రసాద గుణ పదరచనవలన పాంచాలీరీతి ఏర్పడతాయి - అని సామాన్యంగా లక్షణకారులు చెప్పారు. కాని ప్రతిభావంతులైన 
కవులు వక్షృవాచ్య ప్రబంధాల యొక్క బెచిత్యాన్ని బట్టి ఈ సంఘటనలు మార్చవచ్చును. (పాక, వృత్తి, గుణ, రీతుల, 
సంవిధానం సంఘటన). 


పైగుణరీత్యాదులను గురించి ఆలంకారికులలో ఏకాభిప్రాయం లేదు. నిరంకుశులైన కవులు తమ ప్రస్థానాన్ని ఎన్నుకొని 
ఆయా కావ్యాంశాలను గురించి తదనుగుణమైన అభిప్రాయా లేర్చరచుకొనవచ్చును. దానికి ఉదాహరణంగా నన్నయ తిక్కనల 
కవిత్వంలో ప్రసాద గుణం, వైదర్శ్భీరీతి ఉన్నాయనీ, ఆ రెంటినీ వారు తెలుగులో సంఘటించారనీ ఆంధ్రధ్వన్యాలోక కర్త 
శ్రీమాన్‌ వేదాల తిరువేంగళాచార్యులు భావించి నిరూపించటం దానికి తార్కాణం. ఆయనే ఎజ్జన రచనలో మాధురీగుణం, 
పాంచాలీ రీతి ఉన్నాయని వివేచించారు. ఇటువంటి సమన్వయం పండితరాయాదులు ఇదివరలో అంగీకరించిందే. సామాన్య 
విశేష దోషాలు లేకుండా మధుర సుందర పద వర్ణ విన్యాసం కలిగి, నిర్మాత యొక్క వ్యుత్పత్తిని వెల్లడి చేసే ప్రసాద గుణములు 
కలదానిని వైదర్భి అని పండితరాయల అభిమతం. సమాసయుక్తమై అత్యద్భుత పదజాలంతో కూడి ఓజఃకాంతి గుణసహితమై 
ఉన్న ఆడంబర బంధం గౌడీరీతి అనీ, సమాసయుక్తమైన అయిదారు పదాలు కలిగి ఓజఃకాంతి వర్ణితమై మధుర సుకుమారమైనది 
పాంచాలీ రీతి అనీ భోజుడి లక్షణం. వైదర్శీ గౌడీ రీతుల మేలికలయిక పాంచాలి అని విశ్వనాథుడి అభిప్రాయం. ఇటువంటి 
లక్షణాల ననుసరించి నన్నయ తిక్కనలది వైదర్భీ రీతి అని, ఎజ్జనది పాంచాలి రీతి అని నిశ్చయించవచ్చును. వీటికి సమాంతరంగా 
ఇంగ్లీషులో The plain and elegent style', The elevated and forcible style', అని పేర్కొనవచ్చును. 


(5) ఎజ్జిన కవిత మంజుల వాగమృత ప్రవాహం 


రీతిని మార్గమని కొందరు పిలిచారు. “రియంతే పరంపరయా గచ్చంతి అనయా కరణసాధనోయం రీతి శబ్దః 
మార్గపర్యాయః'. రసపదవిని పొందటానికి తోడ్సడే మార్గంగా రీతిని సంభావించడం గమనార్హం. గుణాలు దానిలో నడుస్తాయి 
కాబట్టీ, వాబ్మధుధార అందులో స్రవిస్తుంది కాబట్టి రీతి అనే పేరు కుదిరిందట! “రిణంతి గచ్చంతి అస్యాం గుణాః ఇతి, 
రీయతే క్షరతి అస్యాం వాజ్మధుధారా ఇతివా రీతిః అధికరణేక్తిః” (కామధేనువ్యాఖ్య). ఎజ్జన ఈ ప్రస్థానానికి చెందినవాడు కాబట్టి 
రీతిని గుణ ప్రసారమార్గంగా, వాజ్మధుధారగా ఎజ్జన భావించాడు. 


ఆరణ్యపర్వశేషంలో మూడింట రెండు వంతులు మార్కండేయ మహర్షి కథనం. ఆయన రీతి (శైలి) మంజులవాగమృత 


ప్రవాహమట! 


ఉ. *'ఏనును బాండునందనులు నిమ్మునిముఖ్యులు నిప్ప లోక స 
మ్మానితవాక్య! నీ దయిన మంజుల వాగమృత ప్రవాహమున్‌ 
వీనులదోయి నించుచును వేడుక గ్రోలికొనంగ నాత్మలం 
బూనెద; మస్మదీప్పితము పూర్ణము సేయంగ నర్హ మెమ్మెయిన్‌”. (ఆర. 4,164) 
శ్రీకృష్ణాదులు శ్రోతలు. వారు శ్రవణానందంగా మార్కండేయ కథాకథన విధానాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నారు. 
ఆ మహర్షి మాటలు 'మంజులవాగమృత ప్రవాహమట' - దానిలోని కవితామధువును వీనులనే దోసిళ్ళతో ఎత్తుకొని త్రాగి 


ఆత్మానందాన్ని పొందాలట. మహర్షి మాటలకు ఎజ్జన వేసిన విశేషణం అమూలకం! అంటే - ఆ మహర్షినోట పలికే ఎజ్జయ 
మాటలలో మాధుర్యగుణమనే మధుధార ప్రవహించి పాంచాలీ రీతిగా రూపొందుతుందన్న మాట! 


పీర్రిక-39 


ఆరణ్యపర్వాంతంలో యక్షరూపుడైన ధర్ముడు ధర్మజుడి పట్ల ప్రనన్నుడై “ప్రసాదమధురంబైన ఆలోకనంబు” 
ప్రసరించాడట! ఇది ఎజ్జియ రీతి ముద్ర. ఆయన కవిత్వాన్ని ఆలోకించేవారు (అనుశీలించేవారు) కూడా ప్రసాదమధురమైన 
గుణవద్రచనను పరిశీలించాలని హెచ్చరిక! మంజుల వాగమృత ప్రవాహమంటే కోమలమైన ప్రసాదగుణంచేత సహజంగా 
భాసించే ఎజ్జన మహాకవి వాక్కు వస్తు (ప్రబంధ) స్వభావాన్ని అనుసరించి మాధురీ మహిమను ప్రదర్శించిందని నూచన! 
ప్రసాదమాధుర్యం ఎజ్జన వాగ్వైభవం! 


(9) ప్రబంధ పరమేశ్వరుడు : చతురోక్తి పథాలు 


ప్రబంధపరమేశ్వరు డంటే ఎజ్బాపైగ్గడయే - అని ఆయన జీవిత కాలంలోనే ప్రసిద్ధికక్కాడు. తరువాతి కవులు 
ఆయన పేరుకంటె బిరుదానికే పెద్దపీట వేశారు. ఆయన కవితను వడబోశారు. తమ కవితా ప్రస్థానాలకు ఎజ్టియ కవిత ఏ 
విధంగా దారులు చూపిందో సమీక్షించుకొంటూ ఆయన కవితాగుణాలను కీర్తించారు. అట్లా కీర్తించిన వారిలో మొదట 
పేర్కొనదగినవారు శ్రీనాథ, జక్కనలు. వీరు కవిత్రయాన్నీ, వారి కవితా వైలక్షణ్యాలనూ విశేషించి పేర్కొన్నారు. అయితే, వారు 
ఎజ్జనను వారి చూపులతో అంచనావేసి ప్రశంసించారన్న సత్యాన్ని మరువరాదు. 


ఆంధ్ర కవితా పరిణామంలో శ్రీనాథ యుగం ఒక పెద్ద మలుపు. దానికి తోడ్పడిన సమీప (ప్రేరక శక్తులలో ముఖ్యుడు 
ఎజ్ఞాప్రెగ్గడ. శ్రీనాథ యుగారంభంనాటికి అంటే క్రీ॥శ॥ 1400 సంవత్సరం నాటికి తెలుగులో చతుర్విధ కవితా ప్రక్రియలకు 
ప్రాచుర్యం రావటం ప్రారంభమైంది. 15,16 శతాబ్దాలలో ఆశు, మధుర, చిత్ర, విస్తర కవితలూ, 17, 18 శతాబ్దాలలో ఆశు, 
బంధ, గర్భ, చిత్ర కవితలూ తెలుగు కవితా రంగంపై తమ ప్రభావాన్ని ప్రదర్శించాయి. శ్రీనాథ యుగం నుండి వెలసిన 
మహాకవులందరూ చతుర్విధ కవితలలో చతురులై ఉంటారు. ఏదో ఒక శాఖలో ప్రాఢులై ఉంటారు. ఆ మారే కాలానికి 
మొదట మార్గం చూపినవారు ఎజ్ఞాపైెగ్గడ, నాచన సోముడు. వీరిద్దరూ విస్తరకవితలే వ్రాశారు. కాని, వాటిలో తమ వాగ్విలాసాలను 
ప్రదర్శించి ఆశు, మధుర, చిత్ర కవితా సౌగంధ్యాలను గుబాళింప చేశారు. వారిరువురిలో కవిత్రయంలో స్థానాన్ని పొందినవాడూ, 
ధ్వని సంప్రదాయంలో సాగినవాడూ అయిన ఎజ్జిన శ్రీనాథాదులకు మహర్షివలె కనిపించాడు. చమత్కార ప్రస్థానంలో సాగిన 
నాచనసోముడు ఒంటివాడై కొంతకాలం నిలిచిపోయాడు. శ్రీనాథాదులు ఎజ్జయపట్ల చేసిన ప్రశంసలను ఈ భూమికతో 
సమీక్షించాలి. 


“పరిఢవింతుబ్రబంధ పరమేశ్వరుని రేవ 
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు” (కాశీఖండము. 1.13) 


అని శ్రీనాథుడి ప్రశంస. “సూక్తి వైచిత్రి అనేది సంస్కృత లక్షణ గ్రంథాలలో రూఢికెక్కిన పారిభాషిక పదం కాదు. ఆ 
మాటకు వస్తే ఆ సీసపద్యంలో వాడిన వేములవాడ భీమకవి “ఉద్దండలీలి, నన్నయభట్యు “వాక్రాథఢి% తిక్కయజ్వ 
“రసాభ్యుచితబంధం” కూడా అటువంటివే. అంతే కాదు - అవి శ్రీనాథుడి కవితా ప్రస్థానానికి తోడ్పడిన పూర్వ కవుల కవితారీతులు. 
రీతులు రసధర్మాలని నమ్ముతూనే రసాన్ని పొందటానికి గుణాలకంటె రీతులే మధురమైన మార్గాలని నమ్మిన కవిసార్వభౌముడు 
శ్రీనాథుడు. ఆయనకు ముందున్న ప్రబంధపరమేశ్వరుడు కూడా రీతులను రసధర్మాలని నమ్మినవాడే కాని, ధ్వని సంప్రదాయాన్ని 
అనుసరించి రీతి గుణాలలోనే పర్యవసిస్తుంది అనే మతాన్ని (“రీతిర్హిగుణేప్వేవ పర్యవసితా' - ధ్వన్యాలోకం, లోచనవ్యాఖ్య. 
తృ.ఉ.44) అనునరించి ఆరణ్యవర్యశేషాన్ని రచించి నన్నయ తిక్కనల త్రోవన నడిచాడు. అక్కడి నుండి హరివంశ 
నృసింహపురాణాలలో శ్రీనాథుడికి బాటలువేస్తూ సాగాడు. ఎజ్జన పరిణామకవి. అందువలననే శ్రీనాథాదులు కవిత్రయంలో 
ఒకడైన ఎజ్జయను మహర్షిగా భావించి నమస్కరిస్తారు; హరివంశ నృసింహ పురాణ రచయితగా ఆతడిని మార్గదర్శిగా పురస్కరిస్తారు. 


పీరిక-40 
(1) చతురోక్తి : సూక్తివైచిత్రి 


శ్రీనాథుడు ఉక్తివైచిత్రినే సూక్తివైచిత్రిగా చెప్పాడేమో అని అనుమానించటానికి వీలుంది. ఎందువల్లనంటే- ఆ 
కాశీఖండంలోనే ఎజ్జియను 'సత్రబంధపరమేశ్వరు' డని ఉపసర్గతో కలిపి విశేషంగా పేర్కొన్నాడు. అది ఆయన సూక్తి వైచిత్రి. 
ఉక్తివైచిత్రి అంటే అందమైన కవితాభివ్యక్తిని ఆవిష్కరించటంలో ప్రదర్శించే ఆకర్షణీయమైన విలాసవైవిధ్యం. ఇది సర్వ కవిసామాన్య 
ధర్మం. సూక్తివైచిత్రి అంటే - అది ఆ కవే చేయగలడు అని చెప్పుకోతగినట్లు విశిష్టంగా కొట్టవచ్చినట్లు అందమైన కవితాభివ్యక్తిని 
ఆవిష్కరిస్తూనే అందులో ప్రదర్శించే ఆకర్షణీయమైన విలాసవైవిధ్యం. ఇది శబ్దార్జాల సంఘటనలకు సంబంధించినదే కాదు; 
దానికి పరివేషంగా వెలిగే సౌందర్యాభివ్యక్తి శక్తికి సంబంధించినది. సూక్తి - సౌందర్యాభివ్యక్తి సంబంధి. వైచిత్రి - దాని ప్రయోగ 
వైవిధ్య ప్రౌఢికి సంబంధించినది. ఇది కవి ప్రతిభాజన్యమై ఎప్పటికప్పుడు అపూర్వంగా భాసించేది కాబట్టి లక్షించదగిందే కాని 
లక్షణం చెప్పలేనిది. మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలు: 


బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు కర్షుడివద్దకు వచ్చాడు. అతడు ఇంద్రుడని తెలియకే కర్ణుడు సహజదానగుణ 
డ్రేరితు(డై బంగారు నగలున్న ప్రమదలు కావాలా? గోగణాలతో నిండిన గ్రామాలు కావాలా? కోరుకొమ్మన్నాడు. 


“హిరణ్యకంఠీః ప్రమదా । గ్రామాన్వా బహుగోకులాన్‌ 
కిం దదానీతి తం విప్ర | మువాచాధిరథి స్తతః.” (సం. 3.294.2) 


ఎట్టన ఈ భావాన్ని ఒక కందంలో చెప్పితే సరిపోయేది. కాని, ఒక వృత్తం ఎత్తుకొన్నాడు. 


చ. “అలసవిలాసలాలస రసాన్వితలైన నితంబినీజనుల్‌ 
వలసిన, భూరివిస్ఫురితవస్తుసమగ్రము లైన గ్రామముల్‌ 
వలసిన, నుల్లసన్మణిసువర్ణ విభూషణగోధనావళుల్‌ 
వలసిన6 గోరు మిచ్చెద ధ్రువంబుగ నావుడు నాత౦ డిట్లనున్‌.” (ఆర.7.359) 


ఈ పద్యంలో చెప్పిన భావం చిన్నది. చెప్పిన తీరు పెద్దది. శబ్బార్థాల సంఘటనతో ఒక అభివ్యక్తిని ఎజ్జన కల్పించాడు. 
అడిగేవాడిని ఆకర్షించేవి వస్తువులే అని వ్యాసుడి హృదయం. గ్‌! నగలున్న ప్రమదలంటే చాలనుకొన్నాడు. ఎజ్జయ 
పెట్టు నగలు తీసి పుట్టునగలు పెట్టాడు. నగలవలన ప్రమదలైనారు మూలంలో. అలసవిలాసలాలస రసాన్వితలు కావటం 
చేత నితంబినులైనారు తెలుగులో. “హిరణ్యకంఠీః” అనే విశేషణంలో కోమలత్వం కొరవడింది. ఎజ్బయ మసృణత్వ మనే 
శబ్దగుణం గల శ్లేషను అనుప్రాసతో కూడిన సౌందర్యంతో కలిపి ఒక పాదాన్ని సృష్టించాడు. అది ఆయన పోకడగానే అనిపించింది. 
మూలంలో గ్రామాలు బహుగోకులాలు. వ్యాసుడి కాలంలో గోవులే ధనాలు గ్రామాలకు. ఎజ్జియకాలంనాటికి అగ్రహారాలు, 
నల్లిళ్ళు ప్రసిద్ధం. అందువలననే భూరివిస్సురిత వస్తు సమగ్రాలైన గ్రామాలుగా అవి మారాయి. వస్తు సమగ్రతకు భూరి 
విస్ఫురత్వం ప్రదర్శించటం ఎజ్జయ అభివ్యక్తి శిల్పం. దీనినే సాహిత్యపరంగా అన్వయిస్తే ఆయన అభివ్యక్తి లక్షణం. కావ్య 
వస్తువు (వర్ణ్య వస్తువు) నిండుగా ఉండాలంటే దానిని దండిగా అందంగా ఆకర్షణీయంగా చెప్పాలని భావం. ఈ పద్యంలో ప్రతి 
చరణం అందుకు నిదర్శనం. మూలంలోని బంగారు నగలను, గోకులాలను మణిధనావళులతో కలిపి మూడోచరణాన్ని 
సంపన్నం చేశాడు ఎట్టయ. “ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గోధనావళ్లుల్‌'- అభివ్యక్తిలో మూలంలో లేని మాధుర్యం ఏర్పడింది. 
“వలసిన” అనే క్రియతో మూడు చరణాల మొదళ్ళు విరగటంతో దాత యొక్క దానోత్సాహం వ్యక్తమౌతుంది. మూలంలో ఏదో 
ఒకటి తీసికొమ్మని కర్ణు డడిగాడు. కవచకుండలాలు రెండూ కోరుకొనేవాడికి ఆమాట తరువాత ఇబ్బంది పెట్టవచ్చును. 
అందుకని ఎజ్జన “లేదా అనే మాటను లేకుండా చేశాడు. అన్నీ కావాలన్నా అడుగు, అభ్యంతరం లేదన్నాడు. భూరిదాన 


పీరిక్ర-41 


విస్ఫురత్వం కర్ణుడు భవిష్యత్తులో చేయబోయే భూరిదాన మహత్త్యానికి మహనీయ భూమికగా ఎజ్జయ సిద్ధం చేశాడు. పద్యం 
మొత్తం మీద వక్త, వస్తువు, ప్రబంధ సందర్భాలను ధ్వనింపచేసే భావాన్ని అభివ్యక్తి సౌందర్యంతో ఆవిష్కరించినట్టుంటుంది. 
ఇటువంటి కవితా స్వభావం నన్నయ తిక్కనలలో కూడా ఉన్నది. ఎజ్జయలో అది భూరి విస్ఫురత్వాన్ని సంతరించుకొన్నది. 
శ్రీనాథుడు దీనిని తన కవితలో భూరికవితావైభవంగా ప్రదర్శించాడు. దీనికి ఆ కవిసార్వభౌముడు సంకేతించిన పదం - 
“సూక్తివైచిత్రి. శ్రీనాథుడి కవితలో దాని పరిపూర్ణావతారం ఇట్టా ఉంటుంది- 


శా. “కాలాంతఃపురకామినీకుచతటీ కస్తూరికా సౌరభ 
శ్రీలుంటాకము చందనాచలతట శ్రీఖండసంవేష్టిత 
వ్యాలస్ఫారఫణాకరోరవిషనిశ్వాసాగ్ని పాణింధమం 
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ! సేయు దాక్షిణ్యమున్‌.” (శృం.నై. 2.32) 
శ్రీనాథుడి సమగ్రసూక్తి వైచిత్రికి ఎజ్జయది బీజప్రాయమే. ఆరణ్యపర్వశేషంలో కనపడే 'సూక్తివైచిత్రి' అంకురావస్థలోనిదే. 
అదే నృసింహపురాణంలో పుష్పావస్థకు చేరింది. మచ్చుకీ పద్యం చూడండి. 
ఉ. “శ్రిస్తనకుంకుమద్రవ నిషిక్ష్రభుజాంతర భాగవిస్ఫుర 
త్కౌస్తుభరత్న నూత్నరుచి గర్వితనాభిసరోజ సౌరభ 
ప్రస్తుత మత్తభృంగరవరాగరసోల్బణ భోగి భోగత 
ల్పాస్తరణుం దలంచు సుకృతాత్ము లపాస్తసమస్త కల్మషుల్‌”. (నృ.పు. 2.37) 


ఈ పరిణామ దశను గమనిస్తే ఎట్టన చతురోక్తి పథాలలో సాధించిన ఒక నేర్చు సూక్తివైచిత్రి. 


అభివ్యక్తి సమాసాడంబరానికి నంబంధించింది కాదు. చెప్పే విధంలో కొట్టవచ్చినట్లు కనపడే సంఘటనకు 
సంబంధించింది. ఎజ్జన పైపద్యం మాధురీ శబ్దగుణ సమన్వితం. ఈ క్రింది పద్యం అర్థగుణమైన మాధురికి మధురాభివ్యక్తి. 


సత్యవంతుడు పునర్జీవితుడై సావిత్రితో కూడి నెమ్మదిగా ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో యముడి 
వరంవలన కన్నులు వచ్చిన ద్యుమత్సేనుడు శైబ్యతో కలిసి పుత్రుడు కానరాలేదని, ఆశ్రమాలన్నీ చుట్టివచ్చి, కానంతా తిరిగి, 
కాళ్ళకూ చేతులకూ గాయాలైనా లెక్క చేయక, ఉన్మత్తుడివలె రోదించాడని మూలం. 


“ఏతస్మిన్నేవకాలేతు | ద్యుమత్సేనో మహావనే 

లబ్బచక్షుః ప్రసన్నాత్మా । దృష్ట్యా సర్వం దదర్శ హ ॥ 

స సర్వానాశ్రమాన్‌ గత్వా | శెబ్యయా సహ భార్యయా 

పుత్రహేతోః పరామార్తిం | జగామ మనుజర్షభ ॥ 

తావాశ్రమా న్నదీ శ్చైవ । వనాని చ సరాంసి చ 

తాం స్తాన్టేశాన్విచిన్వన్తా । దంపతీ పరిజగ్మతుః ॥ 

శ్రుత్వా శబ్బ్దంతు యత్కించి । దన్ముఖౌ సుతశంకయా 

సావిత్రీ సహితో ౬. భ్యేతి | సత్యవా నిత్యధావతామ్‌ ॥ 

భిన్నైశ్చ పరుషైః పాదైః | సవణః శోణితోక్షితైః 

కుశకంటకవిద్దాంగా | వున్మత్తా వివ ధావతః ॥" (సం. 3.282.1-5) 


పీరిక-42 
ఈ సన్నివేశాన్ని ఎజ్జన తెలుగులో నిర్మించిన తీరు ప్రబంధపరమేశ్వరత్వాన్ని చాటుతుంది. 


ఉ. “కన్నులు వచ్చి యెల్లెడలు గగ్గాని వృద్దనరేంద్రు. డాత్మకుం 
గన్నులు. బోలె నైన తన గాదిలిపుత్రు డు గాననంబులో 
నెన్నండు లేని యింత తడవేటికి( జిక్కెనొ యంచు నార్తితో6 
గన్నులు లేనియ ట్లతండు6 గానక యేడ్చె సతీసమేతు.డై. 

తరలము: 


“కొడుకు నిందును నందు రోయుచు. గోరి ప్రమభరంబునం 

గొడుకు సద్గుణకోటి యెల్లను గోటిభంగుల నోలి ను 

గడన సేయుచు సత్యవంతుని. గానరే మునులార! యే 

యడవిలోపల నంచు “హా సుత యంచు ధైర్యము డించుచున్‌." (ఆర. 7.269,270). 


మూలానికీ తెలుగుకూ పోలిక లేదు - రెండింటికీ అభివ్యక్తి భిత్తికలు వేరుకాబట్టి. మూలంలో శైబ్యాద్యుమత్సేనులు 
కన్నులు వచ్చినా కొడుకును కానక, కానలలో తిరుగుతూ ఉన్మత్తులవలె రోదించారు. కుశకంటకాలు గ్రుచ్చుకొని వారి శరీరాంగాలు 
పాదాలు గాయపడి నెత్తురులు కారాయి. కన్నులు వచ్చాయి కాబట్టి తిరిగారు. కన్నులున్నా కాళ్ళకు గాయాలు తప్పలేదు. 
దానికి కారణం వారు ఉన్మత్తులవలె అయిపోవడమే అని మూలం. మూలవర్ణనం సహజసుందరంగా ఉన్నది. అందులో 
వైచిత్రి లేదు. చమత్కారం లేదు. ఉన్మత్తులవలె శ్రైబ్యాద్యుమత్సేనులను సహజంగా చిత్రించటం దాని తాత్పర్యం. 


ఎజ్జన సృష్టికి భిత్తిక వేరు. ద్యుమత్సేనుడు ఉదాత్తుడు, ధీరుడు. కొడుకంటే అతడికి ఆరవప్రాణం. అతడికి కన్నులు 
వచ్చాయి. నాలుగుదిక్కులా పరికించి చూచాడు. తనకు దిక్కైన గాదిలి కొడుకు కనపడలేదు. కన్నులు లేనప్పుడు కన్నకొడుకు 
ఆత్మకు కన్నులుగా ఉండేవాడు. కన్నులు వచ్చి లోకాన్ని చూపించాయి కాని తన కన్నకొడుకును చూపించలేకపోయాయి. 
లోచూపు లేని పైచూపు ఆయనకు ఆవేదన కలిగించింది. ఒక్కగా నొక్కడైన తన గారాబు కొడుకు అడవిలో ఎందుకు అంతగా 
ఆలస్యం చేశాడో? అని వితర్కించాడు. ఎజ్జన ఇక్కడ పద్యాన్ని ధ్వనిమయంగా గొప్పగా నిర్వహించాడు. కన్నులు లేని విధంగా, 
దేనినీ చూడలేని శూన్యదృక్కులతో భార్యాసహితుడై ఆర్తితో దుఃఖించాడట ద్యుమత్సేనుడు. వితర్కానంతరం ఆర్తిని పొందాడట! 
అట్లా చిత్రించటం సూక్తివైచిత్రి. పుత్రుడు చనిపోయి ఉంటాడేమో అన్న శంక ఆర్తికి కారణమైనదని ధ్వని. అందుకే అంతటి 
దుఃఖం. ఒకవేళ కొడుకు పోతే? ఏడవటం సహజం. ఇక్కడ ఏడ్చులో ఒక అర్థవైచిత్రి ఉంది. కొడుకు ఆత్మకు కన్నులవంటివాడు. 
లోచూపు పోతుంది. వచ్చిన వెలిచూపుతో చూడదగింది నాలుగుదిక్కుల లోకం కాదు. తనకు దిక్కైన కన్నకొడుకును కన్నులతో 
చూడలేని దుఃస్థితియే ఏర్పడితే అంతా శూన్యమే. మరేగతీ లేదు. కళ్ళున్న కబోది కొడుకులేని తండ్రి. ఆ భావం రాగానే 
తల్లిదండ్రులను కడతేర్చే కొడుకులేని ఒక అభాగ్యస్థితి రాజుకు తోచింది. దాన్ని సగభాగంగా పంచుకొనే ఇల్లాలిని దగ్గరికి 
తీసికొన్నాడు ద్యుమత్సేనుడు. ఒక్క కొడుకు ఇద్దరిని గ్రుడ్డివారిని చేశాడు. ఈ పద్యం శబ్దవైచిత్రివలె పైకి కనపడుతుంది. కాని 
అర్థం విచిత్రమైన పాత్ర నిర్వహిస్తుంది. అందులోనూ తెలుగుపదాలు. “కన్నులు వచ్చి కన్గానటం. ఆత్మకు కన్నులవంటి గాదిలి 
పుత్రుడు కనపడకపోవటం, కన్నులు లేని యట్లతండు గానకి - అనే వాక్యాలలో పదాలకంటె జాతీయాలవలె అవి ఇచ్చే 
అర్థాలే పద్యానికి ప్రాణాలు. మరికొంత లోతుగా ఆలోచిస్తే ఆ పదాలను ఆ వరుసలో ఆ విధంగా కూర్చటంలో కవితాశయ్య 
ఏర్పడింది. పద్యం తీర్చిదిద్దిన కవితా సౌందర్యాభివ్యక్తిగా ప్రత్యక్షమైంది. ఇది ఎజ్బయ నాటికి చతురోక్తి. శ్రీనాథుడి నాటికి 
సూక్తివైచి త్రి. 


పీరిక-43 


(2) చతురోక్తి : మధురోక్తి 


“కన్నులు వచ్చి.... ’ అనే పద్యంలో భావతీవ్రతను భాషావైచిత్రితో చిత్రించగా, '“కొడుకునిందును.....” అనే పద్యంలో 
అభినయరమ్యతతో ప్రదర్శించాడు. మొదటి పద్యం చతురోక్తిమయం. రెండో పద్యం మధురోక్తిమయం. (పేమగౌరవంతో 
తల్లిదండ్రులు కొడుకును అక్కడా ఇక్కడా వెదకారు. కొడుకు సద్గుణకోటిని కోటి విధాలుగా మక్కువతో కీర్తించారు. అడవిలో 
ఎక్కడైనా చూచారా? అని కనపడిన మునులందరినీ పదేపదే పేరు పేరునా అడిగారు. ఎక్కడా కొడుకు జాడ తెలియలేదు. 
చివరకు మనోధైర్యం జారిపోయింది. గుండె పగిలిపోయింది. “హా కుమారా!” అని ఎలుగెత్తి ఆకాశంవైపు చూచి అరిచారు. 
నాటకీయంగా సాగిన ఈ వర్ణనలో ద్యుమత్సేన దంపతులు ఉన్మత్తులు కారు. ఉదాత్తులే. ఆర్తితో కొడుకు గుణాలను కోటి 
విధాలుగా కీర్తించటం, మక్కువతో ఎదురైన వారినల్లా అడిగి తెలిసికొనటం వారి (ప్రమ హృదయాల దుఃఖ భారానికి 
వాచికాభినయం. వచ్చిన కన్నులలో వత్తులు వేసికొని వెదకటం వారి ఆంగికాభినయం. చివరకు అధైర్యంతో “హా కుమారా!’ 
అని పిలవటం సాత్వికాభినయం౦. మనసున్న కన్నవారు మమకారం కొద్దీ వేదన వేయి విధాలుగా వ్యక్తం చేసిన అభివ్యక్తి 
అభినయం కాని, మూలంలో వలె ఉన్మత్త వర్తనం కాదు, బెచిత్యం చెడని ఉదాత్తవర్తనం. ఎజ్జిన దీనిని మధురోక్తి అంటాడు. 
భోజుడు రసోక్తి అంటాడు. ఛందోముర్మజ్ఞాలు దీనిని తరలోక్తి అన్నా అనవచ్చును. 


(3) చతురోక్తి : అలంకృతోక్తి : అలంకారధ్వని 


ఉక్తి అంటే అందమైన వాక్కనీ, సూక్తి అంటే అలంకృతమైన వాక్కనీ కొందరంటారు. ఒకటి శబ్దానికి చెందిందీ, 
మరొకటి అర్థానికి సంబంధించింది అనేవారున్నారు. చతురోక్తి పథంలో అలంకృతోక్తి ఒక అందమైన అభివ్యక్తి. అయితే ఎజ్జన 
సూక్తివైచిత్రి అలంకార సంప్రదాయానికి గాని, వక్రోక్తి సంప్రదాయానికి గాని చెందింది కాదు. ధ్వని సంప్రదాయ సంబంధి. 
ప్రత్యేకించి చెప్పవలసివస్తే అది అలంకార ధ్వని ప్రస్థానం. అందులో నన్నయ వస్తు ధ్వనినీ, తిక్కన రస ధ్వనినీ, ఎజ్జన 
అలంకార ధ్వనినీ అభిమానించి పోషించి ధ్వనిత్రయ సమగ్రదర్శనాన్ని మహాభారతాని కందించారు. అలంకార ధ్వని అలంకారాన్నీ, 
వస్తువునూ, పరంపరగా రసాన్నీ కూడా ధ్వనింపజేయవచ్చునని ఆలంకారికులు అభిప్రాయపడ్డారు. ఈ వివరాలు ఆదినభా 
పర్వపీఠికలలో వివరించడమైనది. 


ఎజ్జన అలంకారధ్వనిని అనంతముఖాలుగా నిర్వహించాడు. ఆరణ్యపర్వంలో ఎన్నో పద్యా లున్నాయి. మచ్చుకు 
ఒకటి. రామాయణ కథలో రామలక్ష్మణులు పంపాసరోవరాన్ని సమీపించారు. ఎజ్జన వారి కనులముందు ఆ సరోవర 
రసస్వాదుమూర్తిని ధ్వనిమయంగా ఆవిష్కరించాడు. 


సీ, “కమనీయకములినీ కహారదళకేస । రాన్విత జలముల నర్భ్యవిధియు( 


దరళతరంగహస్తముల. బాద్యంబు ను | న్మదచక్ర సారస మధుప హంస 
రుతుల6 బ్రియోక్తులు రుచిరవానీరని । వేశనచ్చాయల విశ్రమంబు 
మందసంచారిత మారుతంబుల నురు। తాపనోదనమును దగిలి యెపుడు 


ఆ. నాచరించుచును సమంచితాతిథి జన | సేవనమున. దనరు జీవనంబు 
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం । బెదురం గాంచి రన్నరేంద్రసుతులు'. (ఆర. 6.364) 


మరొక కవి అయితే ఈ పద్యంలో సమస్త వస్తు విషయసావయవ రూపకాన్నే వాడేవాడు. ఎజ్జన దానిని ఏకదేశ 
వివర్తిరూపకం చేయటమే ఇక్కడ వైచిత్రి. పంపాసరోవరమునందు అతిథిసేవానురక్త అయిన వనితాస్వభావాన్ని ఆరోపించటం 


పీరిక్ర-44 


అలంకారధ్వని. పఠితకు దాని వలన చమత్కారం కలగటమే కాకుండా అట్టి సీత్రాస్వరూపాన్ని రాముడి భావవీథిలో తోపింపచేసి 
పూర్వకథార్థ భావనం కలిగించటం వస్తు ధ్వని. సీతాస్మరణంవలన రాముడు శోకమూర్తిగా మారుతాడు. అలంకార వ్యంగ్యోక్తి 
రసానుభూతి వరకు పరంపరానుభూతిని కలిగించటం అలంకారధ్వని. దీనిని చతురోక్తి అని అంటారు కొందరు; సూక్తి వైచిత్రి 
అంటారు కొందరు. కవితలోని ఆలంకారికోక్తి వైచిత్రి చర్వణం వలన సజాతీయ భావనిష్టమైన సహృదయుడి చిత్తవృత్తి నాయక 
చిత్తవృత్తితో సహానుభూతిని పొందటానికి సౌాముఖ్యం ఏర్పడుతుంది. చతురవాక్కు సాధించే పరమప్రయోజనం కూడా అదే. 


శబ్దవైచిత్రి అంటే అక్షరరమ్యత అనీ, సూక్తివైచిత్రి అంటే అర్ధగతమైన ప్రొఢత అనీ డా॥ పాటిబండ మాధవ శర్మగారు 
అభిప్రాయపడ్డారు. (చూడు: ఆరణ్యపర్వ పీర్రిక్ర- సాహిత్య అకాడమి ప్రచురణ) అలంకార సందర్భాలు, రసభావాది వ్యంజకాలు 
అయిన ఎజ్జన వర్ణనలలో ఆ రెండు లక్షణాలనూ వారు వివేచించారు. ఎజ్జినకు శబ్దాలంకారాల కంటె అర్జాలంకారాల మీదనే 
ఎక్కువ మక్కువన్నారు. ఎజ్జన ఉపమాలంకార ప్రయోగ ప్రాఢతను సమీక్షిస్తూ, అర్ధశ్రాతీభేదాలతో ఒప్పారే పూర్ణోపమలలో 
ఎజ్జన అర్భాపమలను వాడి చమత్కారాన్ని సాధిస్తాడని చెప్పుతూ ఈ క్రింది పద్యాన్ని ఉదాహరించారు. 


తే. “అని తలంచుచు నల్లన యక్కుమారు. | జేరం బోయిన నాతండు సితసరోజ 
రేఖ దలకొనంగా నలరించెం గన్ను | లవధరించెను నను లోచనాంచలముల'. (ఆర. 4.254) 


నేత్రవికాసం సరోజవికాసంవలె ఉన్నదని చెప్పే ఉక్తివైచిత్రి ఇది. ఇది నేత్రోన్మీలనానుభవ వర్ణనాన్ని చమత్కరిస్తున్నది. 
దీనివలన ఎజ్జన శబ్దాలంకారాలలో అర్భాలంకారాలలో, అందులోనూ ప్రొఢోక్తి శిల్పాలలోను ప్రసిద్ధుడని వారు వివేచించారు. 


(4) చిత్రకవిత : శబ్దవై చి త్రి 


శ్రీనాథయుగంలోనివాడే అయిన జక్కన తన విక్రమార్క చరిత్రలో ఎట్టయ కవిత్వాన్ని ప్రస్తుతించాడు. ఎట్జన శబ్దవైచిత్రితో 
ఆరణ్యపర్వశేషాన్ని రచించాడనీ, శ్రీనృసింహపురాణ రామాయణాదులలో పాండిత్య ప్రకర్షను ప్రదర్శించి చిత్ర కవిత్వ 
వాగ్విభవజృంభితుడైనాడనీ పేర్కొన్నాడు. జక్కన తాత పెద్దయామాత్యుడు నెల్లూరు తిక్కభూపతి ఆస్థానంలో చతుర్విధ 
కవితాకోవిదుడై ప్రశంసలందుకొన్నవాడట. తండ్రి అన్నయ 'జనవినుత రసప్రసంగ సంగత కవిరాజుల' ప్రశంసల నందుకొన్నవాడట. 
కృతిపతి అయిన జన్నయసిద్ధమంత్రి విక్రమార్క చరిత్రాన్ని “ప్రబంధశయ్యగా' చెప్పుమని అడిగాడు. “స్వాభావిక నవకవితా । 
ప్రాభవముల నుభయ భాషం బ్రౌఢిమ. జెప్పన్‌ | భూభువనంబున సరిలే । రా భారతి నీవు. దక్క నన్నయ జక్కా!” (1.24) అని 
ప్రశంసించాడు. జక్కన కవితాశయాలలో ప్రతిపద్య వైచిత్రి ప్రధానమని తోస్తున్నది. 


క. “ప్రతిపద్యము౯ జోద్యముగా. | గృతి జెప్పిన నొప్పుంగాక కృతి నొక పద్యం 
బతిమూఢు(డైన( జిత్రత(। బ్రతిపాదింపండె ఘుణాక్షర న్యాయమునన్‌” (1.17) 


అని ఆయన పేర్కొన్నాడు. ఈ వివరాలను బట్టి చూస్తే జక్కన కాలంలో చతుర్విధ కవితా సమర్శలైన కవులకు, 
వారివంశాలలో పుట్టిన కవులకు రాజాస్థానాలలో గౌరవం ఉన్నట్లు స్పష్టమౌతుంది. అయితే ఆశు, మధుర, చిత్ర, విస్తర 
కవిత్వాలలో కవితా కళ గల మేటి ప్రక్రియగా విస్తరకవితనే భావించేవారు. కాగా, ఆ కాలంలో “స్వాభావిక నవకవితా ప్రాభవాలు” 
నవకవులకు ఉపాదేయాలుగా ఉండేవి. అవి “ప్రబంధశయ్య'లో కవిత్వం చెప్పటం. అందులో చిత్ర కవిత్వ స్వభావం 
సంఘటించటం అప్పటి నవ్యత్వం. అయితే చతుర్విధ కవితా ప్రస్థానాలలో రెండు శాఖ లున్నట్టున్నాయి. 1. చతుర్విధ కవితా 
శాఖలలో చిత్ర కవిత్వ మొకటి అని భావించే శాఖ. అందులో ఆశు, మధుర, చిత్ర, విస్తర కవితా ప్రక్రియలు సమంగా 
పరిగణించబడతాయి. కవితా స్వభావాన్ని బట్టి చేసే వివేచన అది. 2. ఇక రెండవ శాఖ విస్తరకవిత్వ శాఖకే సంబంధించింది. 
అందులో నాలుగురకాల కవిత్వా లుంటాయి. అవి ఆశు, బంధ, గర్భ, చిత్రకవితలు. నన్నెచోడుడు ఈ శాఖకు చెందినవాడు. 


పీరిక-45 


ఎజ్జన ఈ పద్ధతివాడు కాడు. అందులోనూ ఎజ్జన జక్కనల కాలంలో (వారిద్దరూ దాదాపు సమకాలీనులే) కావ్యంలో కథాకథన 
ధోరణికంటె ప్రతిపద్యం చోద్యంగా చెప్పే ఒక నవ్యధోరణి “ప్రబంధశయ్య'గా ప్రాచుర్యం పొందుతున్నది. కాబట్టి జక్కన 
దృష్టిలో కథాకథనంలో ప్రతిపద్య వైచిత్రికి కృషి చేయటం నవీన ప్రబంధ ధోరణి. అదే ఆనాటి చిత్రకవిత్వ వాగ్విభవజృంభణం. 
దానికి ఆచార్యుడు ప్రబంధ పరమేశ్వరుడని జక్కన కీర్తించాడు. అయితే అందులో ఆరణ్యపర్వశేష రచనలో వ్రతి పద్య 
శబ్దవైచిత్రి సృహ మాత్రమే కనపడుతుందనీ మిగిలిన వాటిల్లో అది విస్తరించిందనీ ఆయన గుర్తించాడు. మొత్తం మీద 
ఎజ్జయలో జక్కన చూచిన క్రొత్తదనం చిత్రకవిత్వ వాగ్విభవజృంభణం. దాని ఆదిదశ ఆరణ్యపర్వశేషంలో శబ్దవైచిత్రిగా 
సాక్షాత్కరిస్తుంది. 


ఆరణ్యపర్వశేషం మీద పరిశోధన చేసిన డా॥ ఓగేటి అచ్యుతరామ శాస్త్రిగారు ఎజ్జన కవితలో చిత్రకవిత్వం లేదని 
చెప్పి, ఆతడి అలంకార ప్రయోగవైచిత్రియే చిత్రకవిత్వ వాగ్విభవంగా వ్యాఖ్యానించారు. ఎజ్జన రాజరాజును 'విచిత్రా లంకారోజ్ఞ్యల 
కవితాలాప కలాప సంతతానందమతీ! (ఆర. 6.1) అనీ, “మహాకావ్య రస ప్రయోజనారూఢముతీ! (ఆర. 7.1) అనీ సంబోధించాడు. 
ఆ రెండు సంబుద్ధులూ ఎజ్జయ కవితా లక్షణాలకు ప్రతిరూపాలని వారు భావించారు. అంతేకాక, చిత్రముద్రిత పద్య సప్తకాన్ని 
గుర్తించి వ్యాఖ్యానించారు. వారు ఉదాహరించిన పద్యా లివి- 


1. ఉ. “పెల్లునంగూలు తజ్జలము... వెండియుం గురియు. జిత్రముగాంగ ననేకకాలముల్‌ (ఆర. 4.246) 
2. వ.  'అత్యంతవిచిత్రంబైన యీ వృత్తాంతంబు నాకు ననుభవగోచరంబైనయది” (ఆర. 4.280) 
3. క.  'ఆ దివ్యాస్తజ్వలనము... నొనరించె. జిత్రముగ నొకమాత్రన్‌' (ఆర. 4.411) 
4. ఉ. _ “పాపవినిశ్చయుండు... చిత్రముగ భూమితలంబున. ద్రెళ్ళె....' (ఆర. 6.190) 
5. ఉ. 'వీరుండు చిత్రయోధి దృఢవేధి....సహదేవుండు దేవనిభుండు పెంపునన్‌' (ఆర. 6.214) 
6. మ. 'కృతహస్తుండు.... నొప్పారిరి చిత్రవారిధర పంక్తిచ్చన్న శైలాకృతిన్‌” (ఆర. 7.82) 
7. ఊఉ.  “జైత్రులు గోత్రభూమిధరసారులు.... ఉల్లసచ్చిత్ర ధనుఃకళావిదు లజేయులు.... చిత్తవృత్తులై.' (ఆర.7.118) 


వీటిపై డాక్టర్‌ అచ్యుతరామ శాస్త్రిగారి వ్యాఖ్య గమనార్హం - “ఎజ్జనార్యుడు ఈ చిత్రవిచిత్ర శబ్బములను ముద్రించి 
రచించిన పద్యములు ఆరణ్యపర్వశేషమున ఈ యేడుమాత్రమే కాన్సించుచున్నవి. వీనిలో మొదటి పద్యమున ప్రలయ 
ప్రకారము 'చిత్రముగి తోచిన విధము వర్ణింపబడినది. రెండవ వచనమున సృష్టి ప్రకారము “'విచిత్రంబై' అనుభవగోచరమైన 
విధము సూచించబడినది. మూడవ పద్యమునందలి చిత్ర శబ్దమువెనుక యోగవిద్యా ప్రభావము గుప్త్రమొనర్పబడిన విధము 
గ్రహించబడినది. నాల్గవ పద్యమునందలి చిత్రశబ్దము అదృశ్యశక్తి ప్రభావమును గర్భీకరించుకొన్న విధ మూహింవబడినది. 
అయిదవ పద్యమందలి చిత్ర శబ్దమునకు, దేవ శబ్దమునకు అంతస్పూత్రత గోచరించు విధ మూహింపబడినది. ఆరవ పద్యము 
నందలి చిత్రశబ్దము ద్వారా ప్రకృతిగత చిత్రత్వము, దేహధారుల తత్కాలస్థితియందు పోల్చబడిన విధము గుర్తింపబడినది. 
ఏడవ పద్యమందలి విచిత్రశబ్దము దివ్య ద్వారా ప్రకృతిగత చిత్రత్వము, దేహధారుల తత్కాలస్థితియందు పోల్చబడిన విధము 
గుర్తింపబడినది. ఏడవ పద్యమందలి విచిత్రశబ్దము శాంబరీ శక్తిని, దివ్య శక్తిని గర్భీకరించుకొన్నవైనము గమనింపబడినది. 
దీనిని బట్టి యెజ్ఞన ఈ చిత్ర విచిత్ర శబ్బములను ఏదియో ఒకానొక అద్భుత తత్త్వమును ప్రతిపాదించుటకు ప్రయోగించినట్లు 
చెప్పవచ్చును. అంతేకాదు - ఒక విషయమును ఇంతకంటె మించి చెప్పుటకు సాధ్యము కాదు అని తోచినప్పుడు ఈ శబ్దములను 
ప్రయోగించి, ఆపైని మనయూహకే వదలివేయచున్నాడనియు ననిపించును. అతని యితర ప్రబంధములలో గూడ, ఈ 
ప్రయోగము లున్నట్లున్నవి. వానిని గూడ గుర్తించి యీతని “'యలౌకికి చిత్రకవిత్వతత్త్వ్వము 'లోనారయుటి ఆవశ్యకము.” 
(ఎజ్జిన ఆరణ్యపర్వశేషము (1989) పు. 124-125) 


పీఠిక-46 
ఎజ్జన కవితలోని శబ్దవైచిత్రికి ఒక ఉదాహరణము: 


చ. 'పతివిరహంబు దుస్పహము: భర్శవినాకృత యైన కాంత దూ 

షిత యగు సర్వమంగళ విశేషములందును; గాన మత్రియుం 

డతులితకీర్తిశాలి, సుగుణాఢ్యుండు, సాళ్వసుతుండు లబ్బిజీ 

వితుండుగ నిమ్ము ధర్మపదవీ పరిరక్షణ! పుణ్యవీక్షణా!' (ఆర.7.249) 

సావిత్రి యముడిని భర్తప్రాణాలను కోరే నాల్గవ వరాన్ని కోరుతూ తన కోరికకు తగిన హేతువును నిబంధిస్తూ 
కార్యకారణబద్దంగా పలికిన వాక్యాలివి. ఇందులోని కావ్యలింగాలంకారం సావిత్రి ఉక్తులకు వైచిత్రిని కల్పించింది. అది సార్థక 
శబ్ద సమాస ప్రయోగాల వలన సిద్ధించింది. దీనిలోని సమాస ప్రయోగవైచిత్రిని గురించి డా॥ అచ్యుతరాయ శాస్త్రిగారి వ్యాఖ్య 
ఇది - “ఇందు రెండవ పాదమున “కానీ, నాల్గవ పాదమున “ఇమ్ము' అన్న తెలుగు శబ్దములు రెండును విరామచిహ్నములుగ 
పని చేసి పద్యమంతటిని మూడంశములుగ విరియజేయుట గమనింపగలము. ఈ రెండును దక్క తక్కిన పద్యమంతయు 
సంస్కృత పదపరీమళభరితమే. ఇచట “భర్శవినాకృతయైన' అన్నది ముఖ్యము. భర్తలేకుండా చేయబడినది అని యర్థము. 
భర్త లేనిది యనుటకు బదులు ఇట్లు చెప్పుట శబ్ద వైచిత్రికి ఉదాహరణము. సత్యవంతుని కిది కాలమృత్యువు కాదు; 
అకాలమృత్యువు. ఇది జరిగినట్టున్నను ఇప్పటికైనను జరుగనట్లు చేసికొనుటకు వీలున్నది. ఈ సర్వార్థమును సూచించు 
ప్రయోగ మిది. ఇది మూలమున మూడుసార్లు ప్రయోగింపబడినది: 


“న కామయే భర్శవినాకృతా సుఖం । న కామయే భరవినాకృతా దివమ్‌, 
న కామయే భర్మవినాకృతా శ్రియం । న భర్శహీనా వ్యవసామి జీవితుమ్‌”. (సం. 3.281.52) 


దీనిని ఎజ్జన ఒక్కమాజు మాత్రమే ప్రయోగించి తక్కిన భావమునంతయు “సర్వమంగళ విశేషములందు' అన్న 
వాక్యమున నిమిడ్చినాడు. మూలమున భర్త శబ్దము నాలుగుమారులు ప్రయోగించబడినది. రెండు, మూడు, నాల్ను 
పాదములందలి భర్త శబ్దమును ఎజ్జన తన పద్యమునందలి మూడవపాదములో మూడు విశేషణములుగా అన్యధాకరించినాడు. 
“భర వినాకృతయైన కాంతి - అని ఒక్కమారు ప్రయోగించుటవలన, అది ప్రయోగించిన తీరును బట్టి 'వైచిత్రిని' ని 
సంతరించుకొన్నది. ఎజ్జనార్యుని యిట్టి ప్రయోగములను చూచియే కావలయును శ్రీనాథుడు శృంగార నైషధమున 
“గమి కర్మీకృతనైక నీవృతా' వంటి మూల ప్రయోగాలను తెలుగునకు దించుకొనినాడు.” (ఎజ్జిన అరణ్యపర్వశేషము - పుట 
145-146) 


క. _'తల్లడపడి యరదము డిగి | విల్లును నమ్ములును విడిచి వెల్లనగుచు మే 
నెల్లం జెమర్చంగ నూర్చులు | పెల్లుగ నమ్మనుజపశువు పెలుచం బజచెన్‌. (ఆర. 6.244) 


ఈ పద్యంలో 'మనుజపశువు' అనే సమాసాన్ని కల్పించివాడటంలో శబ్దవైచిత్రి ఉంది. పద్యమంతా అచ్చిక తద్భవపదాలే 
కాని ఈ సమాసం సంస్కృత పద విశిష్టం. ఇందులో రూపకాలంకారాన్ని కవి ప్రాఢంగా నిబంధించాడు. కందంలోని పూర్వార్ణంలో 
మనుజ చేష్టలు చెప్పబడ్డాయి. తల్లడిల్లటం, రథం దిగటం, ధనుర్చాణాలను వదలివేయటం, మొగం వెలవెలలాడేటట్లు 
సిగ్గుపడటం ఇవి మానవచేష్టలు. మేనెల్లచెమర్చటం, ఊర్పులు పెల్లుగా విడవటం - అనేవి పశు లక్షణాలు. వివేక హీనుడైన 
సైంధవుడు పశుతుల్యుడు. వావివరుసలు లేని పశు ప్రవృత్తిని ప్రదర్శించిన సైంధవుడి శీలాన్ని ఒక్కమాటలో ధ్వనింపచేసిన 
ఎజ్జన శబ్దవైచిత్రి ఇది. 


(5) ఎట్జన వాగ్విలాసం : అతిగాంభీర్య విభూతి 


శ్రీనాథయుగంలోనివారైన నందిమల్లయ ఘంట సింగయలు కీర్తితంబులయిన శంభుదాసుని వాగ్విలాసాలను 
నెమ్మనంబున నిలిపొమని చెప్పారు. (వరాహపురాణము.1.18). దక్షిణాంధ్రయుగంలో ఉన్న గణపవరపు వేంకటకవి శ్రీప్రబంధ 


పీరిక్ర-47 


రాజ వేంకటేశ్వర విజయవిలాసంలో సూక్తిఫ్రాఢథికి ప్రబంధ పరమేశుడైన ఎజ్జాపైగడను తలుస్తానని పేర్కొన్నాడు. మరెందరో 
కవులు ఈ బాటలో చెప్పి ఉండవచ్చును. సూక్తివైచిత్రి. ఉక్తివైచిత్రి, వాగ్విలాసం, సూక్తిప్రాథి - ఇటువంటి వన్నీ తరతమ 
భేదాలతో చతురోక్తుల కవితాభివ్యక్తులలోని సంఘటనా వైవిధ్యాన్ని సూచిస్తున్నాయి. 


మ. “అతిగాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్ళేషశో 
షితపాథోధిపయస్కు(డైన ముని దోంచెం బుణఖ్యతేజోమయా 
కృతి నయ్యామ్యదిగంతవీథి. బ్రకట క్రీ డాకళాగర్వగ 
ర్లిత మండూకకళంకితాంబుశుచితాసిద్ధి ప్రదాచార్యుండై.. (ఆర.4. 145) 


అగస్త్య నక్షత్రోదయం వర్షర్తువులోని బురదనీటిని తేర్చి శరదాగమనాన్ని సూచిస్తుంది. ఎజ్జిన రచించిన ఈ పద్యం 
అమూలకం. ఆరణ్యపర్వశేషంలోని గొప్ప పద్యాలలో ఇది ఒకటి. కారణం ఇందులోని ప్రబంధశయ్య, భారతీవృత్తి, మాధురీ 
గుణం, పాంచాలీ రీతి. వీటన్నింటిని మించి సూక్తిప్రాఢి, వాగ్విలాసం, ఉక్తివైచిత్రి. ఇన్ని కలిసి పండిన పంట ఈ పద్యం. 


తోచింది ఎవరు? అగస్త్యుడనే నక్షత్రం. కాని, నక్షత్రమని చెప్పకుండా పేరుకూడా చెప్పకుండా, నిండుగర్వంతో 
దోసిలెత్తి సముద్రజలాలనన్నింటినీ త్రాగిన ముని అని సూచించాడు. ఈ పద్యంలో కర్తపేరు గూఢంగా ఉన్నది. వృత్తిమాత్రం 
వాచ్యమైంది. వృత్తిచేత వక్త పేరు వ్యంగ్యంగా ధ్వనించబడింది. ఒక దీర్హ సమాసం చేత, ఒక లోకహిత చర్యావర్ణనం చేత కర్త 
ఊహించబడుతున్నాడు. ఆ ముని “అతి గాంభీర్యవిభూతి' కలవాడట. ఈ చెప్పే తీరంతా “అతి గాంభీర్యవిభూతి'గా పఠితకు 
తోస్తున్నది. నిజానికి వ్యంగ్య గౌరవంతో సాగుతున్న ఈ పద్యంలోని శబ్దాలు అర్థవైచిత్రితో ఎన్నో విశేషాలను ప్రతీయమానం 
చేస్తున్నాయి. మూలంలో లేని ఈ ముని ఎందుకు వచ్చాడు? ఎజ్జయ ఎందుకు తెచ్చాడు? ఆయనయే ఎజ్జియ ఏమో! అయితే 
ఆయన సూక్తి ప్రాఢథి-లేదా-ఉక్తివైచిత్రి- “అతి గాంభీర్యవిభూతి'ని ప్రదర్శిస్తుందన్నమాట! అది ఆయన వాగ్విలాసవైఖరి. ఎజ్జన ఆ 
ముని వలెనే పుణ్యతేజోమయాకృతి. ఆయన ఆచార్యుడైన యుగకర్త. శబ్బాడంబరమనే కప్పలరొద నుండి కవితా జీవనాన్ని 
తేర్చి ప్రసాదమాధుర్య బంధురం చేయటానికి అవతరించిన ప్రబంధాచార్యుడు ఎజ్జన. ఈ భావన ఆ ప్రబంధశయ్య 
-సూక్తివైచిత్రి-వలన ఏర్పడిందే. ఆ ఆచార్యుడైన ముని ఎజ్జన గురువు కూడా కావచ్చును. ఆ భావన కూడా ధ్వనిమయమై 
మరొక మధురానుభవానికి తోడ్పడుతుంది. పద్యంలోని శబ్బార్థాభివ్యక్తి యొక్క వ్యంగ్యశక్తి వలన భారతారణ్యశేష పూరణకర్త 
భారతాంబరవీథిలో అవతరించిన పుణ్యసంఘటన ప్రసాదమధురంగా స్ఫురిస్తుంది. ఇట్టి అర్థవ్యక్తి నందించే అభివ్యక్తిని 
ఎజ్జయభాషలో - “అతిగాంభీర్యవిభూతి' అనవచ్చును. 


(6) శరత్కాల వర్ణనం : వస్తు-అలంకార ధ్వనులు 


ఆరణ్యపర్వశేషరచన “స్ఫురదరుణాంశురాగరుచి'తో పొంపిరివోయినట్లు ప్రారంభమౌతుంది. నన్నయ కవిత్వం శరత్కాల 
పూర్ణిమానిశలో ఆగుతుంది. ఎజ్జయ కవిత్వం ఉదయారుణ కాంతులతో తెల్లవారినట్లు వెలుగులు చిమ్ముతుంది. నన్నయ 
శరత్కాల వర్ణన ఒక భరతవాక్యంవలె, ఎజ్జయ శరత్కాల వర్ణనం ఎత్తుగడ ఒక నాందీ వాక్యంవలె భాసిస్తాయి. ఆ ఘట్టంలోని 
ప్రతి వర్ణనాంశం ధ్వనిమయం. 


శరత్కాలవర్ణ్లనలో నన్నయ రెండు పద్యాలు వ్రాసి విశ్రాంతి పొందితే, ఎజ్జయ దానిని అయిదు పద్యాలతో ఎందుకు 
సాగించి ముగించాడు? - అనే ప్రశ్న మొదట ఉత్పన్నమౌతుంది. ఆరణ్యపర్వం ఏడాశ్వాల ప్రబంధం. ఒక్కొక్క ఆశ్వాసానికి 
ఒక్కొక వైశిష్ట్యం ఉంది. అట్లాగే ఆ ఏడు పద్యాలలో కూడా. ప్రతి పద్యం చోద్యంగా చెప్పిందే. నన్నయ పద్యాలు వస్తు ధ్వనికి 
శరత్పూర్లిమ. ఎజ్జయ పద్యాలు అలంకార ధ్వనికి అరుణోదయం. 


పీరిక-48 


ఊఉ. “భూసతికిం దివంబునకు. బొల్పెసంగంగ శరత్సమాగమం 
బాసకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలో 
పాసిత రాజహంసగతిభాతి ప్రసన్న సరస్వతీక మ 
బ్దాసన శోభితం బగుచు నబ్బజుయానముతో సమానమై'. (ఆర. 4.140) 


ఇది నన్నయ పద్యం. శరత్కాలం వచ్చింది. భూమికీ స్వర్గానికీ సంబంధం కలిపింది. అందరికీ ఆనందాన్ని తెచ్చింది 
- ఇది ఒక భాగం. ఇందులో పాశుపతాస్త వృత్తాంతం ధ్వని. రాబోయే యుద్దంలో భీష్మాదులను వధించే ఉపాయాన్ని ఆలోచిస్తున్న 
ధర్మజుడి వ్యూహంలో ఆరణ్యవాసం యుద్ధ విజయ సన్నాహమే. అందులో వ్యాసుడి దయవలన ప్రతిస్మృతి విద్య లభించటం, 
దానిని అర్జునుడికి ధర్మజు డివ్వటం, అతడు దానిచేత పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందటం, ఆపైన దేవేంద్రుడి 
ఆహ్వానంపై ఇంద్రలోకానికి వెళ్ళటం, దేవతల దయవలన మహాస్తాలను సంపాదించటం, జగదేకవీరుడిగా ప్రశంసలంది 
ఇంద్ర సింహాసనంలో సగ భాగం మీద ఆసీనుడు కావటం- అనే కథార్థాలు 'భూసతికిం దివంబునకు( బొల్పెసంగంగ శరత్సమాగమం 
బాసకల ప్రమోదకరమై విలసిల్లె' నన్న వాక్యంలో నన్నయ ధ్వనింపజేశాడు. 


ఆ శరత్కాలం ఎట్లా సాగిందంటే - బ్రహ్మదేవుడి యానంతో సమానంగా సాగిందట. పద్మజుడు పద్మనాభుడిభక్తుడు, 
ఆరణ్యపర్వశేషంలో ధర్మజుడు శ్రీకృష్ణుని శరణువేడిన విజ్ఞుడు. బ్రాహ్మణుల మధ్య, బుషుల మధ్య నివసిస్తూ యజ్ఞతపోవిధుల 
నాచరిస్తూ మహర్షుల వలన వేదపురాణేతిహాస సకల శాస్త రహస్య విశేషాలను అడిగి తెలిసికొంటూ వింటూ, ద్రౌపది భీమాదులు 
వాదించినా, ధర్మ విశేషాలనూ, నీతి రహస్యాలనూ వివరిస్తూ ఉచితానుచిత వివేక విశారదుడైన రాజహంస ధర్మజుడే. రాజహంస 
బ్రహ్మవాహనం. అది మహర్షి మండలోపాసితం, ప్రసన్న సరస్వతీకం, బ్రహ్మ తనపై అధివసించటం చేత ప్రకాళమానం. ఈ 
లక్షణాలన్నీ ధర్మజుడికి వర్తిస్తాయి. ధర్మజుడు శ్రీకృష్ణాశ్రితుడు, నిరంతరం మహర్షుల సత్సాంగత్యంలో ఉండి ప్రసన్నమైన 
సరస్వతిని (వాక్కు) కలవాడు. శ్రీకృష్ణుని అండ ఉండటం చేత సర్వార్ధాలనూ సాధించగల జీవన ప్రస్థానాన్ని అరణ్యంలో కూడా 
వివేకంతో ముందుకు సాగిస్తున్నాడు. హంసమీద ఎక్కి ప్రయాణం చేసే బ్రహ్మగమనంగా శరత్కాలగమనం భాసించిందనే ఈ 
వర్ణనలో ఆరణ్యపర్వంలోని ప్రథమాశ్వాస కథార్థాలు ధ్వనింపబడుతున్నాయి. “లోనారసి” చూచేవారికి ఇది “మేలు అనిపిస్తుంది. 
“ప్రసన్న సరస్వతి- నన్నయ భారతి. 


ఉ. 'శారదరాత్రు లుజ్ఞ్వల లసత్తర తారకహార పంక్తులం 
జారుతరంబు లయ వికసన్నవ కైరవ గంధబంధురో 
దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణక 
ర్బూరపరాగ పాండురుచి పూరములం బరిపూరితంబులై.” (ఆర. 4.141) 


ఇది నన్నయ రెండవ పద్యం. ఇందులో వర్ణించబడినవి శారదరాత్రులు. అవి ఉజ్జ్వల లసత్తర తారకహార పంక్తులతో 
అందంగా భాసించాయి. క్రొత్తగా వికసిస్తున్న కలువవూల సువాననలను తెచ్చే ఉదారమందపవనాలతో ఆ రాత్రులు 
పరిమళభరితాలుగా రాణించాయి. కర్పూర కళికల పొడివలె అచ్చమైన తెల్లనికాంతుల చంద్రుడి వెన్నెలలతో నిండిపోయాయి 


- అని పైపద్య భావం. 


ఆరణ్యవాసంలో అర్జునుడు తపస్సుకు వెళ్ళిన తరువాత అతడు మరల తిరిగి వచ్చేంతవరకు ధర్మజుడు చింతా 
క్రాంతుడై ఉన్నాడు. విజయసూచకమైన శరత్కాలంలో అది రాత్రికాలం. అయితే అందులో చీకటి లేదు, చంద్రకాంతి ఉంది. 
బృహదశ్వ, నారద, ధౌమ్య, రోమశాది మహర్షులు ధర్మజుడి చిత్తోపశాంతికై ఎన్నో కథలు గాథలు చెప్పారు. 


పీరిక్ర-409 


అందులో బృహదశ్వుడు చెప్పిన నలోపాఖ్యానం కళాపూర్ణోదయం వంటిది. దాని వెన్నెల ప్రకాశం ధర్మజుడి చిత్తం 
మీద బాగా ప్రభావం చూపింది. ఆ పైన రోముశుడు చెప్పిన అర్జున మహాస్త లాభ వృత్తాంతం ధర్మజుడికి మనోల్లాసాన్ని 
కలిగించింది. శరత్కాలరాత్రులలో ధర్మజుడి మనస్తాపం తగ్గి విజయాశలు క్రమంగా వెలుగొందటం తారకహారపంక్తుల 
కాంతితోరణం. విరిసే కలువ పూవులు విరజిమ్మే వాసనలు బుషులు చెప్పే కథలలోని ప్రసన్నకథాకలితార్థయుక్తులైన కవితా 
పరిమళాలు. అర్జునుడు ఇంద్రలోకంలో పొందిన గౌరవం పాండుతనయుల సుధాంశు ధవళకీర్తి లోకమంతా నిండిన సుఖాన్ని 
కలిగించింది. ఈ పద్యంలో ఆరణ్యపర్వ ద్వితీయాశ్వాసంలోని కథార్థాల కాంతులు ధ్వనిమయాలై చారుతరాలౌతున్నాయి. 


చ 'స్ఫృురదరుణాంశురాగరుచి. బొంపిరివోయి నిరస్తనీరదా 
వరణములై దళత్కమలవైభవ జృంభణ ముల్లసిల్ల ను 
ద్ధురతరహంస సారస మధువ్రత నిస్వనముల్‌ సెలంగంగా6 
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ( జూడ(గన్‌'. (ఆర. 4.142) 


ఇది ఎజ్జయ మొదటి పద్యం. అరుణాంశురాగరుచి ఎజ్జన కవిత్వారంభ స్పోరకమైన ధ్వనిగా పలువురు గుర్తించారు. 
అదొక విశేషం. ఇక వస్తువుకు సంబంధించి ఈ పద్యం తృతీయాశ్వాస కథార్థాలను ధ్వనింపజేస్తున్నది. అందుకే ఇది ఎజ్జయ 
ముద్ర గల పద్యం. నన్నయ బాటకు కొనసాగింపు. 


అర్జునుడి వార్త తెలియటం చేత ధర్మరాజు మనసులో విజయావకాశాల అరుణాంశురాగ కాంతులు ఆశాకిరణాలవలె 
అంకురించాయి. భీష్మాదివీరులవలన కలిగే ముప్పుల వలని భయాలమబ్బులు క్రమంగా తొలగిపోయాయి. అర్జునుడి 
దర్శనమయ్యేదాకా తీర్థయాత్రలు సాగించాడు ధర్మరాజు. తీర్థాలను సేవించాడు. రోమశుడు చెప్పిన తీర్ధ మాహాత్మ్యాలను 
విన్నాడు. ధర్మ కర్మ జ్ఞానోదయం కలిగింది. శారద వాసరముఖంవలె ధర్మరాజు మొగం తేజోవంతమయింది. ఆ తీర్ణగాథలో 
అగస్త్య భగీరథ బుశ్యశృ్ళంగ పరశురామ కార్తవీర్య మాంధాతృ సోమక శిబి సుకన్యాదుల చరిత్రలు “ఉద్భురతర హంస సారస 
మధువ్రత నిస్వనాల' వంటివని ధ్వని. సౌగంధిక పుష్పాపహరణ గాథలోని భీముడి విజృంభణం 'దళత్కమలవైభవ విజృంభణం'లో 
సూచితం. శబ్దం వలన, అర్థం వలన, వస్తు సూచనం చేసే ఉక్తివైచిత్రి ఇందులో స్పష్టం. 


శా. “దానాంభః పటలంబునం బృథుపయోధారావళిం దాల్చి గ 
ర్జా నిర్చాషము బృంహితచ్చలన బ్రచ్చాదించి ప్రావృట్బయో 
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్‌ డిగ్గి నాం 
గా నొప్పారె మదోత్కట ద్విరద సంఘంబుల్‌ వనాంతంబునన్‌”. (ఆర. 4.143) 


ఎజ్జయగారి ఈ పద్యం సూక్తి ప్రాఢికి, ప్రబంధశయ్యకు, అలంకార ధ్వనికి పరమోదాహరణం. కొంత మంది విమర్శకులు 
ఇందులో ధ్వనితమైన కథార్థాలను వివేచించే యత్నం చేశారు. పద్యంలోని ద్విరదాలు పాండవ సూచకాలని, ప్రచ్చాదించటం 
అజ్ఞాతవాస సూచనమని కొందరు భావించారు. ఘఫోషయాత్రా సూచకమని కొందరన్నారు. నన్నయను మదద్విరదంగా పూర్వకవి 
స్తుతిలో ఎట్టియ భావించాడు కాబట్టి, ఆ ద్విరదమే కాలాంతరంలో నిగూఢాకారతతో వనపర్వమధ్యంలో దిగి విహరించిందనీ, 
దానిని ఎజ్టాపెగ్గడగా కొందరు ఊహించారు. ఇన్ని ఊహలకు అవకాశమున్న అలంకార ధ్వన్యాత్మకమైన పద్య మిది! కాగా 
చతుర్థాశ్వాస వస్తువును ధ్వనింపజేసిన పద్ధతిని వివేచించటం ప్రస్తుతం. 


ఈ పద్యంలోని అలంకారం ఉత్రేక్ష. ఉపమానముయొక్క తాదాత్క్యాన్ని ఉపమేయమునందు సంభావించటం 
దాని లక్షణం. ఇక్కడ ఉపమేయం మదోత్కట ద్విరద సంఘాలు (మదించి ఏనుగుల గుంపులు). శరత్కాల భయంచేత 


పీరిక-50 


వర్శాకాల మేఘాల రహస్యరూపాలతో అడవులలో తిరుగుతున్నాయా అన్నట్టున్నాయి అవి. అట్లా ఊహించటానికి కారణం అవి 
మేఘాల నీటిధారలవలె మదజల ధారలను కలిగి ఉన్నాయి. మేఘాల గర్జలవలె ఘీంకారాలను చేస్తున్నాయి. చూడగా 
మేఘాలే తమ రూపాలను కప్పిపుచ్చుకొని గూఢరూపాలతో తిరుగుతున్నాయా అన్నట్లు ఊహించటానికి అనువుగా ఉన్నాయి. 


ఈ అలంకారం ఆరణ్యపర్వ చతుర్థాశ్వాసంలోని ప్రధాన కథార్థాలను భావించటానికి అనువుగా ఉన్నది. మేఘాల 
గుంపుల వంటివారు దేవగణాలు. భీముడు సువర్ణమయ పంచవర్ణసురభికుసుమాలను తెచ్చే సందర్భంలో కుబేరసేన నోడించాడు. 
ఆ సందర్భంలో సురగరుడ గంధర్వ యక్షరాక్షస సహితుడైన కుబేరుడు భూతలానికి దిగి ధర్మజాదుల నాశీర్వదించి, వారి 
కిదివరకే ఉన్న ధర్మానిలశక్రాశ్వినుల రక్షలతోపాటు తన రక్షను కూడా అనుగ్రహించాడు. ఆ తరువాత ఇంద్రుడు సమస్త 
దేవగణాలతో ధర్మజుడికి దర్శనమిచ్చి పార్భుడి జగదేకవీర పరాక్రమాన్ని ప్రశంసించి, అతడివలన యుద్దంలో విజయం, తరువాత 
రాజ్యప్రాప్తి కలుగుతుందని సూచించాడు. ఆరణ్యపర్వంలో ఇదొక అద్భుత సన్నివేశం. స్వర్గంలోని దేవతలు భూమిపైకి దిగుతారు. 
భూమిమీది అర్జునుడు దేవలోకంలో విహరించి విజయయాత్రలు చేస్తాడు. దేవతలు వార్షుక మేఘాలవలె పార్భుడిపై అస్త 
శస్రాలనే వరాలను వర్షిస్తారు. దేవతలు గెల్వలేని రాక్షసులను నరుడు జయిస్తాడు. దివంలో నివసించే దేవతలు భువిమీద 
పాండవుల సహాయం కోరుతారు. వారిని దైవాంశసంభూతులుగా కీర్తిస్తారు. శ్రీకృష్ణార్ణునులు నరనారాయణావతారులు. ధర్మజాదులు 
ధర్మానిల శక్రాశ్వినుల అంశావతారాలు. నిజానికి వీరందరూ దేవలోకంలో ఉండదగినవారే. కాని, భావి మహాభారత యుద్దంలో 
రాక్షసాంశ సంభూతులను వధించి ధర్మస్థాపన చేయటానికై భూతలం మీద అవతరించారనీ, దైవలక్షణాలను దాచుకొని మానవ 
వీరులుగా అడవులలో సంచరిస్తున్నారనే భావం ఆరణ్యపర్వ చతుర్థాశ్వాసం కలిగిస్తుంది. పాండవులు ప్రచ్చన్న రూపాలతో 
తిరుగుతున్న దేవతలే అనే అంశాన్ని అందంగా ధ్వనింపజేసి చెప్పిన ఆలంకారిక అభివ్యక్తి ఈ పద్యం. 


క. 'కలనీలకంఠకోలా | హలలీలలు సెల౮, రాజహంసకులంబుల్‌ 


విలసించె, సప్తపర్గా । వలి విగళిత కుసుమ కుటజవాటిక అడరెన్‌. (ఆర.4.144) 


ఈ పద్యంలోని “నీలకంఠ కోలాహల లీలలు’ అనే సమాసంలోని అర్థవైచిత్రిచేత రౌద్రాంశ సంభూతుడైన కుమారస్వామి 
పరాక్రమ లీలావిశేషాలు, మహిషాసుర సంహారం మొదలైన కథలు సూచించబడ్డాయి. “రాజహంస కులంబు” లనే సమాసంలోని 
అర్థ వైచిత్రి వలన మార్కండేయ మహర్షి ధర్మవ్యాధుడు, ధర్మరాజు ధ్వనించబడుతున్నారు. పురాణ వివేకజ్ఞుడు మార్కండేయ 
మహర్షి ధర్మసూక్ష్మతత్వజ్ఞుడు ధర్మవ్యాధుడు, చిత్రసేనుడి చెర నుండి దుర్యోధనుడిని సబాంధవంగా విడిపించి శరణాగత 
ధర్మవివేకాన్ని ప్రదర్శించినవాడు ధర్మజుడు. వీరందరు స్వభావం చేత రాజహంసలే. వీరందరికథలూ పంచమాశ్వాసంలో 
విలసిల్లాయి. ఎడాశ్వాసాల ఆరణ్యపర్వంలో నేర్వదగిన ధర్మసారమంతా ఈ ఆశ్వాసంలోనే ఉన్నది. పంచమాశ్వాసం ఆరణ్య పర్వ 
ధర్మనికుంజం. పై పద్యంలో చెప్పబడిన సప్తవర్ణి ఆరణ్యపర్వమే. దాని నుండి రాలిన పూలు అందులోని ధర్మవిశేషాలే. ఈ 
వస్త్య్వలంకార ధ్వనులను అక్షరరమ్యంగా చెప్పింది ఈ కందం. 


మ. “అతిగాంభీర్యవిభూతి.... శుచితాసిద్ది ప్రదాచార్యు(డై' - (ఆర. 4.145) 


ఈ పద్యంలో కానవచ్చే ధ్వనిని గురించి ముందే కొంత చర్చించాం. ఇప్పు డిది ఆరణ్యపర్వ షష్టాశ్వాస వస్తు తత్త్వాన్ని 
ధ్వనింపచేసే విధాన్ని సమీక్షిద్దాం. ఈ పద్యంలో తోచేది పుణ్యతేజోమయాకృతుడైన ముని. ఆరవ ఆశ్వాసంలో ఆమూలాగ్రం 
తోచేది మహాప్రళయాలను దర్శించిన మహాపుణ్యాత్ముడు మార్కండేయ మహాముని. ఆయన చేసిన వని ఏమిటి? ప్రకట, 
క్రీడా, కళా, గర్వ, గర్జిత, మండూక, కళంకిత, అంబువులకు నిర్మలత్వాన్ని కలిగించాడు. ఈ శబ్దాల కూర్చువ లన ఎర్పడే 
అర్థవైచిత్రి ఇక్కడ వ్యంగ్యం. ఈ ఆశ్వాసంలో బురదనీరువలె కలతబారింది ధర్మజుడి మనస్సు. ఈ ఆశ్వాసంలో క్రీడాకళాగర్వ 


పీర్రిక-51 


గర్జితులు కర్ణ దుర్యోధన సైంధవులు. దుర్యోధనుడి మెప్పుకొరకు అర్జునుడిని ఆహవంలో హతమొనరించేంతవరకు కాళ్ళకు 
గోళ్ళు తీసికొననని కర్ణుడు ప్రతిజ్ఞ చేసి ధర్మజుడికి రాత్రిళ్ళు నిద్రలేకుండా చేశాడు. వైష్ణవ యజ్ఞాన్ని చేసి తృప్తిపడక పాండవులను 
వధించి రాజసూయం చేయాలని దుర్యోధనుడు సంకల్పించాడు. వావివరుసలు కూడా చూడక ద్రౌపదిని పరాభవించటానికి 
ప్రయత్నించిన మానవపశువు సైంధవుడు పాండవులకు మానని మనోవేదన కలిగించాడు. ద్రౌపది పడిన పాట్లను తలచుకొని 
భర్తలు బడబాగ్నులవలె మండిపోతున్నారు. కర్ణ దుర్యోధన సైంధవులు పలికిన ప్రగల్భాలు వాననీటిలోని కప్పల బెకబెకలు, 
ఈ ఆశ్వాసమంతా ఆ నిష్ఫల ప్రగల్భాలతో మారుమోగిపోయింది. పాండవులు కార్యశూరులై కష్టాల నెదుర్కొన్నా, మనసులోని 
కలతమాత్రం బురదనీరువలె కల్మషాన్ని కలిగించింది. దానిని తన దివ్య కథామృతశక్తితో తేర్చి ధర్మజాదుల మనసులను 
ప్రసన్నం చేస్తున్న కథ షష్టాశ్వాసం. అగస్త్యనక్షత్రోదయ ప్రశంస వస్తుధ్వనికి విలువైన ఉదాహరణం. 


ఈ పద్యంలో కూడా ఉత్రేక్షాలంకారం ఉన్నది. ఉపమేయం “నిర్మలకమలాకరములు'. ఇవి రెల్లుగడ్డి పొదలతో 
చుట్టబడి ఉన్నాయి. ఊహించే వారికి అవి శరత్కాల మేఘాలతో చుట్టబడి అందంగా ఉండే అవకాశానికి ప్రతిబింబాలో 
అన్నట్లు ఉన్నాయట! సప్తమాశ్వాసాన్ని గురించిన చక్కని ముగింపు ఈ అలంకార ధ్వని. ఇందులో వర్ణ్య వస్తువు నిర్మలజల 
సరోవరాలు. ఆరణ్యపర్వం చివరి ఘట్టంలో నాలుగుసార్లు సరోవరాల ప్రసక్తి వచ్చింది. రామాయణ కథలో పంపాసరోవరం, 
సావిత్రి కథలో ఆమె భర్తతో కలిసి చూచిన సరోవరాలు, కర్గుడి కథలో ఆతడు సూర్యుడికి అర్హ్యమిచ్చి దానాలు చేసే సరోవరం, 
యక్షప్రశ్నల ఘట్టంలో ధర్మజుడు తమ్ములను బ్రతికించుకొన్న భవ్యసరోవరం, ఇవి భౌతిక సరోవరాలు. నిర్మల సరోవరాలు 
రసానుభూతి పొందే సహృదయుల చిత్తాలను ధ్వనింపజేస్తున్నాయి. గగనం బ్రహ్మానందం. అతి ప్రతిబింబించిన సరోవరం 
బ్రహ్మానంద సహోదరమైన రసానుభవం. రామాయణంలోని సరోవరం యుద్ధ వీరం, సావిత్ర్యుపాఖ్యానంలోని సరోవరం తపోవీరం, 
కర్ణుని కథలోనిది దానవీరం, యక్షసరోవరం ధర్మవీరం. చతుర్విధ వీర రసానంద సూచకం నిర్మల కమలాకర ప్రశంస. 
రామాదుల వృత్తాంతాలు శరత్కాలమేఘాలు. ధర్మరాజు పొందిన చిత్తశాంతి రెల్లుపొదలు. శరత్కాలం ధర్మజుని ధర్మవీర 
రసవ్యంజకం. ఈ విధంగా ముగింపులో రస విషయాన్ని ధ్వనింపజేసి ఎజ్జన అలంకార వస్తు రసధ్వనుల నిర్వహణంలో 
ప్రబంధపరమేశ్వరు డనిపించుకొన్నాడు. 


ఉక్తివైచిత్రి అంటే - సంభాషణలో మాటల నేర్పరితనం అని ఒక అర్థం చెప్పవచ్చును. వాటిని ఎన్నో రకాలుగా 
ప్రకటించవచ్చును. మచ్చుకు రెండు మూడు విశేషాలు. 


ఒక భావ వ్యక్తీకరణలో పాత్ర యొక్క భావావస్థ ప్రకటితమయేటట్లు మూడు పద్యాలను వరుసగా చెప్పే ఒక 
ఉక్తివైచిత్రిని ఎజ్జన కొన్ని చోట్ల పాటించాడు. ఉదా: 


(1) లోకంలో ఇహలోక సుఖాలను పొందేవారినీ, పరలోక సుఖాలను పొందేవారినీ, ఉభయలోక సుఖాలను పొందేవారినీ 


చెప్పటానికి మూడు వృత్తాలు ఎత్తుకొని ముచ్చటగా విడమరచి వరుసగా చెప్పటం - (4.175, 176, 177) 
(2) మహాప్రళయకాలంలో ఎకార్లవం ఏర్పడటం - (4,245, 246, 247) 
(3) ఉదంకుడి విష్ణు స్తుతి - (4,375,376,377) 


(4) పాంచాలి సత్యభామతో తన పతిసేవా పద్ధతి చెప్పటం- (5,296,297,298) 


పీఠిక-52 
(5) అసురవరులు దుర్యోధనుడి జన్మ కారణం చెప్పటం- (6,43,44,45) 
(6) సైంధవుడు ద్రౌపదిపై అంకురించిన మోహాన్ని వ్యక్తీకరించటం- (6,147,148,149) 


(1) ధర్మవిశేషాలు తెలిపేటప్పుడు ఎజ్జన నన్నయ మార్గంలో ప్రసాదగుణాన్ని పోషించాడు. అయితే అందుట్లో శబ్దార్థ 
గుణలక్షణాలను రెండింటినీ కలిపి నిర్వహించాడు. మార్కండేయ ్రోక్తంగా ఇహ, పర, ఉభయలోకాలు పొందేవారి వర్ణనం 
చేసే మూడు పద్యాలు శబ్బార్థగుణాలైన ప్రసాదలక్షణాలు కలవి. వాటికితోడు అర్థవ్యక్తిని పోషకంగా నిలిపాడు. విడమరచి 
చెప్పే పద్దతిలో ప్రసాదగుణాన్ని నిపుణంగా వాడతాడు ఎజ్జన. ఆ పద్యత్రయంలో మొదటిది రుచిరార్థ సూక్తి కూడా. 


చ. “ధనములు సాల గల్లి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్‌ 
మనమున నెన్న(డున్‌ సుకృతమార్గము పొంతకు( బోక లోభమో 
హనిహతబుద్దులై తిరుగునట్టి జనుల్‌ పరలోక సౌఖ్యముల్‌ 
గనుటకు నేర; రిప్పటి సుఖంబులు మేలయి తోయ వారికిన్‌.” (ఆర.4.175) 


(2) మహాప్రళయ కాలంలోని ఎకార్ణ్లవ వర్ణనంలోని వస్తు స్వభావాన్ని బట్టి ఎజ్జన ప్రసాదంలో ఓజస్సును మిశ్రమం 
చేశాడు. దీన్ని పూర్వమే కొంత పరిశీలించాం. 


(3) విష్ణుస్తుతి భక్తిభావ ప్రపూర్ణం కాబట్టి మాధుర్యగుణంలో రచన చేశాడు ఎజ్జన. శబ్దగుణమైన మాధుర్యానికి 
పృథక్‌పదత్వం, అర్థగుణ ప్రధానమైన మాధుర్యానికి ఉక్తివైచిత్ర్యం లక్షణాలు. భక్తిపోషకంగా మొదటి పద్యంలో నామకీర్తనం, 
రెండవ పద్యంలో భావ మాధుర్యం పోషించి మూడవ పద్యంతో ఉభయాత్మక పద్దతిని పాటించి పదవైచిత్రిని ప్రదర్శించాడు. 
మొదటి రెండు పద్యాలూ నన్నయ బాణీవే. మూడవది ఎజ్జియ శబ్దవైచిత్రి. మూడింట రెండు మత్తకోకిలలు కావటంతో 
మాధుర్యాన్ని సాకుమార్యంతో మహనీయం చేయటం జరిగింది. ఇది ఛందౌచిత్యం. ఛందోవైచిత్రి కాదు. 


మత్తకోకిలము 


“విక్రమత్రయలీల నోలిన విష్టప త్రితయంబుం బె 

ల్లాక్రమించితి క్రూరులైన సురారివీరుల. బ్రస్ఫుర 

చ్చక్ర విక్రమకేళి( ద్రుంచితి సర్వయజ్ఞఫలావహ 

ప్రక్రియాత్ము(డ వీవు నిశ్చలభావభవ్య జనార్దనా! (4.377) 
ఇది నన్నయశైలి కంటె భిన్నమైనది. ప్రబంధశయ్యకు దగ్గరైనది. 


(4) సత్యభామ పలుకులు స్వభావం చేత మధురాలు, చెప్పటంలో ప్రసాద మధురాలు. నాటకీయంగా పాత్రోచితాలు. 
ఇందులో వాక్యవైచిత్రి విశేష లక్షణం. ఆమె పలికిన మొదటి పద్యం తెలుగునాట బాగా ప్రచారం చెందింది కూడా! 


చ. “అలయక మంత్రతంత్ర వివిధెషధ భంగుల. జేసి యెంతయున్‌ 
వలతురు నాథు లంట మగువా! కడు బేలతనంబు; దాన మున్‌ 
గలిగిన (ప్రేమయుం బొలియు. గాని యొకండును సిద్ది. బొంద; ద 
ప్పాలంతుకతోడి మన్కి యహిపొత్తుగం జూచు విభుం డెటింగినన్‌'. (5.296) 


పీరిక-53 


వాక్యాలలో వ్యావహారికత కనపడుతుంది. అంటే - లోకంలో మాట్లాడేటప్పుడు సామాన్యంగా వాక్యవిన్యాసాలలో 
ఎయే పదక్రమాలను పాటిస్తామో వాటిని పద్యంలో రూపొందించటం. సత్యభామ నోట ఆ లక్షణం తేటగా ప్రసరించింది. అది 
ఎజ్జయ సూక్తివైచిత్రి. 

(5) సత్యభామ మాటలను ప్రసాదమాధుర్యంలో పలికించి, అసురవరుల పలుకులను మాధుర్యాదార్య మిశ్రమంగా 
సాగించటం ఎజ్జన నన్నయ దగ్గర నేర్చిన శిల్పం. కాని, దానికి ఎట్జన శబ్దవైచిత్రిని జోడించి ప్రబంధశయ్యను కల్పిస్తాడు. 
మూడూ ఉత్పలమాలలు కావటం సమతాగుణ పోషకం. సమత మాధుర్య పోషకం. 

ఉ. “ఏము తపంబు సేసి పరమేశ్వరు నీశ్వరు.6 బార్వతీమనః 

కాముకు6 గామవైరి నవికారు6 బురాంతకు. బ్రీతు6 జేసినం 
గామితదాయి యైన శితికంఠుండు నిన్ను సృజించి యిచ్చెను 
ద్దామదయావిధేయు.డు ముదంబున మాకు నధీశ్వరుండుగన్‌. (6.43) 

ఈ పద్యం రాక్షసులు రాజసంతో పలికింది. కాని, భక్తితో విశ్వాసంతో చెప్పింది. వినేవాడు నమ్మేటట్లు చెప్పాలని 
పరమేశ్వరుడిని అనేక నామాలతో పేర్కొన్నారు. అందులో ఆడంబరం ఉంది. ఆతురత ఉంది. కావలసిన దానికంటె ఎక్కువ 
చెప్పటం ఉంది. కాబట్టి వికటత్వం భాసిస్తుంది. దాన్ని ఉదారత అనే గుణంగా చెప్పాలి. పరమేశ్వరుడు పరమదయాళువు అనే 
భావాన్ని “ఉద్దామదయావిధేయు(డు' అని చెప్పి, ఆసుర స్వభావముద్రితమైన వికటత్వాన్ని ప్రదర్శిస్తారు. అందుకే ఇక్కడ 
గుణం మాధుర్యాదార్యాల మధుర మిశ్రమం. 

(6) విరాటపర్వంలోని కీచకుడివంటివాడు ఆరణ్యపర్వంలోని సైంధవుడు. ద్రౌపదిని మోహించి, కామించి రత్యావేశంతో 
శృంగారోక్తులు పలికిన ధీరోద్ధతుడు. తెలుగు భారతంలో ముందు కీచకుడు పుట్టి తరువాత సైంధవుడు పుట్టినట్లుంటుంది. 
తిక్కన తీర్చిదిద్దిన కీచకుడి నీడలు సైంధవుడి మీద పడక తప్పదు. కాని, ఈ పాత్రను పోషించినవాడు ప్రబంధపరమేశ్వరుడు - 
ఉత్పలమాలాత్రయంలో ఉజ్జ్వలంగా పలికించాడు. ద్రౌపదిని ఆశ్రమంద్వారం వద్ద చూచి ఆమె అందానికి విలాసానికి ఆశ్చర్యపోయి, 
మన్మథాయత్తమైన చిత్తంతో సఖుడైన కోటికాస్యుడితో ఈ విధంగా అన్నాడు సైంధవుడు. 


ఉ. 'ఇన్నలినాక్షి యెవ్వతియొ? యివ్విపినంబున నేకతంబ యి 
ట్లున్న నిమిత్త మేమియొ? సురోత్తమ కన్యయొ? యక్షకాంతయో? 
పన్నగ భామయో? మనుజభామిని గామి నిజంబ; యిట్టి చె 
ల్వున్నదియే మహీతలము నుగ్మలు లెవ్వరియందు నారయన్‌.” 


ఉ. “లీల యెలర్చ్పంగా నబల లేంజిగురాకును బోలె నొప్పు కెం 
గేలు కదంబశాఖతుది. గీల్కొనం జేసి వసంత విభ్రమో 
న్మీలితబాలవల్లిక్రియ మేలగు చూడ్కుల మించి పావక 
జ్వాలయపోలె. జిత్తము నిజం బెరియింప౦ దొడంగె6 జూచితే?” 


ఉ. 'ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి యైన ద్రిలోకరాజ్యముం 
జేకుజ నేలినట్లు విలసిల్లనె? దర్పకవీరు బంటుగా 
గైకొని సర్వభోగములు. గాంతు; నొడంబడ. బల్కి దీనికిన్‌ 
నాకును బొందొనర్చి కరుణం జరితార్జ్థుని. జేయవే ననున్‌”. (ఆర. 6.147 - 149) 


పీర్రిక్ర-54 


మూలంలో కంటె ఈ మాటలు ముగ్గమోహనంగా ఉన్నాయి. మూలంలో రతిభావ వ్యక్తీకరణమే ఉన్నది. ఎజ్జియ 
దానిని శిల్పీకరించాడు. మూలంకంటె ముచ్చటైన సన్నివేశచారుత్వాన్ని, ఉక్తివైచిత్ర్యాన్ని జోడించాడు. వునస్సృష్టి చేశాడు. 
మూలంలోని మాట లివి- 


శ్లో. “కస్య త్వేషానవద్యాళజ్లీ యది వాసి న మానుషీ ॥ 
వివాహార్ణో న మే కశ్చి దిమాం దృష్ట్వాతిసుందరీమ్‌ 
ఏతా మేవాహ మాదాయ గమిష్యామి స్వమాలయమ్‌ ॥ 
గచ్చ జానీహి సౌమ్యైనాం కస్య కాచ కుతో. పి వా 
కిమర్ధ మాగతా సుభ్రూ రిదం కంటకితం వనమ్‌ ॥ 
అపి నామ వరారోహా మా మేషా లోకసున్దర్‌ 
భజే దద్యాయతాపాబ్గీ సుదతీ తనుమధ్యమా ॥ 
అప్యహం కృతకామః స్యా మిమాం ప్రాప్య వరస్రియమ్‌ 
గచ్చ జానీహి కో న్వస్యా న్వథ ఇత్యేవ కోటిక ॥ (సం. 3.248. 12-16) 


మరొక వివాహానికి తరలిపోతున్న దక్షిణ నాయకుడు సైంధవుడు. ద్రౌపదిని చూచి ఎవరి భార్యయో, మనుష్యస్తీ 
అగునో కాదో, ఆమె ఒంటరిగా ఆ కీకారణ్యానికి ఎందుకు వచ్చిందో తెలిసికొని రమ్మంటాడు కోటికాస్యుడిని. ఆమె వివాహానికి 
అంగీకరిస్తే మరెవరినీ వివాహమాడకుండా ఆమెను చేపట్టి ఇంటికి తిరిగిపోతానంటాడు. మూలంలోని సైంధవుడు రసికుడూ 
కాడు. మాట నేర్చరీ కాడు. వట్టి మదించిన కాముకుడు. వెనుక ముందు ఆలోచించలేని ఆవేశపరుడు. ఎజ్జయ అతడిని 
సంస్కరించాడు. అందాన్ని చూచి ఆశ్చర్యపడి, ఆర్హతను ప్రకటించే భావుకతను, కాల్పనిక చిత్తవృత్తిని అతడిలో నారుపోశాడు. 
పై వాటిలోని మొదటి పద్యంలో అతడు వ్యక్తం చేసిన భావాలు మూలంలో అతడివి కావు. అతడి వెంట వస్తున్న వీరులవి. 
మెరుపుతో మెరుస్తున్న మేఘంవలె వనానికే వెలుగుతెస్తున్న ద్రౌపదిని చూచి వారంతా ఆమె అప్పరసో, దేవకన్యో, లేక దేవతలు 
కల్పించిన మాయో! అని ఆశ్చర్యపోయారు. ప్రథమ వీక్షణంలో కలిగే ఆ అద్భుతం మూలంలో ఇతరులకు దక్కింది. వితర్కం 
మాత్రం సైంధవుడికి మిగిలింది. ద్రౌపదిని చూచి మనుజభామో కాదో అని అనుమానం వచ్చినా, దాన్ని నిశ్చయించుకొనే తెలివి 
అతడికి ఉన్నట్లు లేదు. ఆమెనే అడిగి తెలిసికొనాలనుకొంటాడు. ఎజ్జన అతడికి ఈ రెండు దుస్టితుల నుండి తప్పించి 
మొదటి పద్యాన్ని నిర్మించాడు. రతి భావాంకురం క్రమదశాభివృద్ది చెందటం ఆ పద్యంలోని శిల్పం. 


చూడగానే ఆమె కన్నులు అతడిని ఆకర్షించాయి. అందుకే' '“ఇన్నలినాక్షి అని అన్నాడు. త్రికసంధిని ఆశ్చర్య వ్యంజకంగా 
వాడటం ఉక్తివైచిత్రి. ఇన్నలినాక్షి ఎవ్వతియొ, ఇవ్విపినంబున- అని ముమ్మారు వరుసగా ప్రయోగించి ప్రథమ వీక్షణంలో 
కలిగిన రాగగాఢతను ఎజ్జన రచనలో వ్యక్తం చేశాడు. ఎవ్వతియొ అని అనటం ఆమె రూపవైభవానికి కలిగిన అబ్బురపాటు 
వలన. అడవిలో ఎకాంతంగా ఉండటానికి ఎదో కారణ ముంటుందనే ఆసక్తి, తన కొరకే నేమో అన్న మోహం కలగటం 
సహజం. ఎవరు? అన్న ప్రశ్నకు తన వివేకాన్ని ఉపయోగించి ఉల్లేఖంగా ఊహించటం భావుకుడైన రసికుడి లక్షణం. ఆమె 
మనుజవనిత కావటానికి వీల్లేదు. అది నిజం అని నిశ్చయించటం - అద్భుతం నుండి రాగోదయమైన చిహ్నం. భూతలంమీద 
ఇంత అందగత్తె లేదని ప్రశంసించటం రాగం పల్లవించిన దానికి గుర్తు. ఎజ్జయ యతి కోసం వాడాడనుకొన్నా “ఉగ్మలి' శబ్దాన్ని 
ప్రయోగించి అపూర్వతను ప్రదర్శించే ఉక్తివైచిత్రి ప్రదర్శించాడు. పద్యంలోని మాటలు, వాక్యాలు పాత్ర మనసును క్రమంగా 
ఆవిష్కరించాయి. ఎజ్జియ భావ క్రమోన్మీలన చిత్ర కళాకోవిదుడు. 


పీరిక-55 


రెండవ పద్యం ఎజ్జిన అపూర్వ సృష్టి. ద్రౌపది కొక రమణీయ భంగిమ నేర్చి ఛాయాచిత్రం తీసి చూపించాడు ఎజ్జన. 
స్థిరచిత్రం నన్నయ శిల్పం. చలచిత్రం తిక్కన శిల్బం. ఇందులో నన్నయ బాట కనపడుతుంది. ఆశ్రమ ప్రాంగణంలో విరగబూచిన 
కడిమి చెట్టు, చెట్టుకొమ్మల చివర చిగురాకులున్నాయి. ద్రౌపది చిగురాకుల వంటి వేళ్ళున్న తన చేతిని ఒక కొమ్మ చివర 
చేర్చింది. ఆ చెట్టుకే మారుచిగురాకు తొడిగినట్టుంది. అదొక ఆశ్చర్యం. అందం కూడా. ఆమె అట్లా నిలబడితే చెట్టుకు తీగ 
అల్లుకొన్నట్లున్నది. వసంతకాల ప్రభావ విజృంభణం వలన బాగా పూలు వికసించిన లేత తీవెగా ఉన్నది. ఆమె కన్నులు 
పద్మాలని వేరే చెప్పనవసరం లేదు. ఆమె చూపులు ఇంపుగొలుపుతున్నాయి. ఆమె శరీర భంగిమలో ఒక లీల కొట్టవచ్చినట్లు 
కనపడుతున్నది. లీల శృంగార విలాస చేష్ట సామాన్యంగా ఆ భంగిమలో నిలువబడిన శృంగారనాయిక ప్రియ సమాగమాకాంక్షతో 
విరహాన్ని వ్యక్తం చేస్తూ తన్మయత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలిసిన రసికుడు, నాట్య శాస్తకోవిదుడు సైంధవుడు. 
ఎర్రని కడిమి చెట్టు, దానినిండా ఎర్రని పూలు, ఆమె అనురాగమూర్తి, ఆమె కన్నులు ఎర్రని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని 
చిగురాకులు, ఆమె భంగిమ రాగభావాభివ్యక్తి- ఆ దృశ్యాన్ని చూచిన సైంధవుడి హృదయం రాగజ్వాలగా మారింది. బయటి 
దృశ్యమే లోని భావదృశ్యమై ప్రజ్వలించింది. మొదటి పద్యం రాగోదయాన్ని, రెండవ పద్యం రాగ విజృంభణాన్నీ తెలుపుతున్నాయి. 
“వసంత విభ్రమోన్మీలిత బాలవల్లి క్రియ” అన్న ఉపమాలంకారంలో వాడిన విభ్రమ, ఉన్మీలిత శబ్దాలు రసభావ వ్యంజకాలై 
ఉక్తివైచిత్రిని వెలారుస్తున్నాయి. 


మూడవ పద్యం రాగహృదయం కలలుకంటున్న దృశ్యం చిత్రించిన ఊహాచిత్రం. “ఇన్నలినాక్షి “ఈ కమలాక్షి' అయింది. 
ఆశ్చర్యం నుండి ఆవిర్భవించిన ఊహాప్ర వృత్తి దీర్జాక్షరంలో ధ్వనించబడింది. ఆమె కమలాలవంటి కన్నులు ఇంకా అతడిని 
తాడిస్తూనే ఉన్నాయి. ఆమె హృదయేశ్వరి అయితే త్రిలోక సామ్రాజ్యం లభించినట్లు పొంగిపోతాడట! మన్మథుడిని బంటుగా 
జేసికొని అన్ని భోగాలనూ పొందుతాడట! ఈ మాటలు ఉత్తమ సంస్కారి అయిన రసికవల్లభు డనే రమణీయోక్తులు. ఎజ్జన 
సైంధవుడు తిక్కన కీచకుడి తమ్ముడు. అయితే అతడి మాటలు, చూపులు, ఊహలు నన్నయ బాటలో సాగిన ఎజ్జయ 
ప్రబంధశయ్యలు. నన్నయే ఈ ఘట్టం రచిస్తే మొదటి రెండు పద్యాలు వ్రాసి ఊరుకుండేవాడేమో! ఎజ్జియ మూడో అడుగు 
ముందుకు వేసి ప్రబంధ పరమేశ్వరుడయ్యాడు. 


పరిశీలిస్తే ప్రబంధ పరమేశ్వరుడి రచనలో ఇటువంటి సంభాషణా సూక్తివైచిత్రులు కుప్పలు తెప్పలు. 


ఉ. “నన్నయభట్టు గావ్యరచనా నిధిం దిక్కన సోమయాజి న 
చ్చిన మహత్త్వ సంవిహితశేముషి, నెజ్బయ(పైగ్గడన్‌ సము 
త్పన్న నవ ప్రబంధరస భావన నింపున బ్రార్థనాంజలుల్‌ 
మున్నుగ నాత్మలో. దల(తు మువ్వుర; మువ్వుర( బోలు పుణ్యులన్‌.” 


ఈ పద్యం నిశ్ళంక కొమ్మయ కవి రచించిన వీరమాహేశ్వరంలోనిదని కీ.శే.వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ప్రబంధ 
రత్నాకరంలో ఉదాహరించారు. అతడి కాలం ఎదైనా కవిత్రయాన్ని వారి వారి ప్రత్యేక కవితా వ్యక్తిత్వాలతో స్మరించి కవితాసిద్ధిని 
పొందాలని భక్తితో భావించే ఒక అవిచ్చిన్న సంప్రదాయానికి ఈ పద్యం మరొక ఉదాహరణం. ఈ విధంగా ఎన్నో పద్యాలను 
పేర్కొనవచ్చును. అది ఒక ప్రత్యేక ప్రయత్నమే జెతుంది. 


నిశ్శంక కొ మ్మయ నన్నయలో కావ్యరచనా నిధిని, తిక్కనలో నిరంతరమైన మహాకవిత్వ దీక్షతో కూడిన ప్రజ్ఞాప్రాభవాన్నీ, 
ఎజ్జనలో ఎప్పుడూ క్రొత్తక్రొత్తగా ప్రబంధరచనలో, రసభావనలో ప్రయోగాలు చేసే ఆసక్తినీ దర్శించాడు. ఆధునికులలో కవి 


పీరిక-56 


సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు; “బుషివంటి నన్నయ రెండవవాల్మీకి, తిక్కన్న శిల్పపుందెనుంగుతోంట; ఎట్జన్న 
సర్వమార్లేచ్భావిధాతృండు” అని ప్రశంసించారు. పురాణమార్గం, ఇతిహాస మార్గం, కావ్యమార్గం, ప్రబంధమార్గం మొదలైన 
వాటిల్లో ఇచ్చవచ్చినట్లు సంచరించ గల సృజనాత్మక శక్తి సంపన్నుడు ఎజ్జన అని వారి అభిప్రాయం. “ప్రబంధపరమేశ్వరి 
బిరుదానికి వారిచ్చిన అరుదైన వ్యాఖ్య! 


10. ఆరణ్యపర్వశేషం : ఆఖ్యానవైచి త్రి 


ఆరణ్యపర్వశేషంలోని అఖ్యానం (ప్రధానకథ) వైశాల్యంలో చిన్నదైనా వైచిత్రిలో గొప్పది. శంభుదేవుని ఆకృతికి 
అష్టవిధ విభూతులవలె శంభుదాసుడి రచనకు అష్టవిధ వైచిత్రులున్నాయి. కవిత్రయంలో మూడవ వాడైన ప్రబంధపరమేశ్వరుడు 
ఈ భాగాన్ని రచించాడు కాబట్టి ఆ వైచిత్రులన్నీ మువ్వన్నెలతో, ముప్పేటగా ముచ్చట గొలుపుతూ ఉంటాయి. 


(1) మూడు మలుపులు 


మహాభారత కథా జీవితాన్నే మార్చివేయగలిగిన పెద్ద మలుపులు మూడు ఆరణ్యపర్వశేషంలో ఉన్నాయి. అవి: 
1.ఘోషయాత్ర ఘట్టం, 2. సైంధవోదంతం, 3. కర్ణుడు కవచకుండలాలు దానం చేయటం. వనవాస క్లేశ దుఃఖితులైన పాండవులను, 
విశేషించి పాండవ పట్టమహిషి అయిన ద్రౌపదిని, తమ అనంత సంపదల విలాసాల ప్రదర్శనంతో వెక్కిరించి వారు మననులో 
కుమిలిపోయేటట్లు చేసి తాము సంతోషించే దుష్టవ్యూహం పన్నింది దుష్టచతుష్టయం. పాపం నలుగురిది అయినా ఫలభోక్త 
అయినవాడు దుర్యోధనుడే. దుర్యోధనుడు గంధర్వపతిచేత బంధితుడై ఇంద్రుడిచేత చంపబడితే కథ మరొక విధంగా ఉండేది. 
నిజాని కది ఊహించలేనిది. వాస్తినావురం ధృతరాష్టపాలనలోనే ఉండేది. దుర్యోధనుడు చనిపోయినా ధర్మజుడు 
అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తి చేయకుండా తిరిగి రాజధానికి వెళ్ళేవాడు కాడు. అది అట్లా ఉండగా- కాదగిన కార్యాన్ని గంధర్వులే 
తీరిస్తే పాండవులకు మిగిలే కార్యమేముంది? వారి ప్రతిజ్ఞ లేమౌతాయి?. పాశుపతాస్త్రం ఏమౌతుంది? దుర్యోధనుడు బందీ 
అయినా కర్ణుడు కాలేదు. అతడు యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపించేనా? ఒకసారి ఓడిన ఆ వీరుడు అందుకు సాహసించేవాడో 
లేదో?- అన్నీ ఊహలే. కథ చెల్లాచెదరైపోయింది. చెదరిన ఆ కథా సూత్రాలనన్నింటిని ధర్మరాజు సప్రయత్నంగా తమ్ములసాయంతో 
ఒకచోటికి తెచ్చి ముడివేసి భారత కథకు ప్రాణంపోశాడు. 


క. 'శరణంబని వచ్చిన భీ | కరశత్రువు నయిన. బ్రీతి. గావగవలయుం; 
గరుణాపరుల తెటిం గిది; | యిరవుగ సరిగావు దీని కే ధర్మంబుల్‌. (ఆర. 5.413) 


శరణాగతత్రాణరూపమైన దయ యమతనయుడి అష్టవిభూతులలో ఒకటి. అది కథను చావనీయకుండ ప్రాణం 
పోసింది. ఇది మొదటి మలుపు. 


అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించినా, భీష్మకర్ణాదులను చంపగలిగిన అస్తశక్తి అతనికి ఉన్నదని దేవేంద్రుడు 
ప్రకటించినా, స్వేచ్భామరణవరబలం గల భీష్ముడినీ, సహజకవచకుండలరక్ష గల కర్గుడినీ వధించే ఉపాయ ద్వారాలు కథలో 
ఇంకా తెరువబడలేదు. అందువలన పాండవ విజయం అనుమానాస్పదంగా ఊగిసలాడుతున్నది. కర్ణుడి కవచకుండలాలను 
హరించటానికి ఇంద్రుడు పాండవపక్షపాతియై మాయోపాయాన్ని పన్నాడు. బ్రాహ్మణరూపంలో వాటిని దానంగా అడిగితే కర్ణుడు 
ఇవ్వటం తథ్యం. ఒకవేళ అదే జరిగితే కథలో పట్టుతగ్గుతుంది. అర్జునుడి ప్రతివీరుడి ప్రతాపం నిర్వీర్యమౌతుంది. అర్జునుడి 
ప్రతిజ్ఞకు అర్థం లేకుండాపోతుంది. అందుకని సూర్యుడు కర్గుడిచేత ఇంద్రుడి శక్తిని ప్రత్యుపకారంగా అడిగింప జేస్తాడు. శక్తి 


పీరిక-57 


అవక్రవిక్రముడైన ఒక వీరుడిని చంపగలుగుతుంది. దానిని కర్ణుడు ప్రాణాపాయ సమయంలో ప్రయోగించాలి. ఆ నియమం 
మహాభారత కథలో ఒక అపూర్వమైన ఆసక్తిని పోషిస్తుంది. మహాభారత యుద్ధంలో ఘటోత్కచ వధదాకా సాగే ఉత్కంఠకు ఈ 
మలుపు బీజం. 


ఉజ్జ్వలాకారులైన పాండవులూ ద్రౌపదీ అజ్ఞాతవాసంలో ఇతరులచేత తెలియబడకుండా ఉండటం నిజానికి అసాధ్యం. 
ఆ సమస్య పాండవుల హృదయాలలో బడబాగ్నివలె రగులుతూనే ఉన్నది. భీమాదులు ధర్మజుడి యెదుట ఎన్నోసార్లు అన్నారు. 
కూడా! కాని, ధర్మాన్ని నమ్మిన ధర్మరాజు మౌనంగా ఉండిపోయాడు. కథలో అది ఒక యక్షప్రశ్నగా మిగిలిపోయింది. యక్షప్రశ్నల 
తరువాత ధర్ముడు పాండవులకు అజ్ఞాతవాసంలో కోరుకొన్న రూపాలు కలిగేటట్లు, ఇతరులు వారిని గుర్తించకుండా ఉండేటట్లు 
వరమిచ్చాడు. దానితో భావికథ శుభపరిణామాలతో సాగుతుందని ధైర్యమేర్చడింది. 


ఈ విధంగా ఆఖ్యానంలోని మూడు మలుపులు కథాగతికి క్రమంగా ప్రాణం పోని, ఉత్కంఠను పెంచి, 
శుభపరిణామాలకు దారితెరిచాయి. ఎజ్జన భాగంలో ఇవి ఆసక్తిదాయకంగా పోషించబడ్డాయి. 


(2) మూడు రహస్యాలు 


చిత్రసేనుడి బారినుండి దుర్యోధనుడు ధర్మరాజు దయవలన విముక్తుడై ఆ అవమానభారానికి తట్టుకోలేక 
ప్రాయోపవేశానికి పూనుకొన్నాడు. కర్ణ దుశ్ళాసనశకును లెంత చెప్పినా తన నిశ్చయాన్ని మార్చుకొనకుండ ఆమరణనిరాహారదీక్ష 
పూనాడు. ఆ రాత్రి అసురులు అతడిని కృత్యసహాయంతో పాతాళలోకానికి పిలిపించుకొని, అతడికి హితబోధ చేశారు. 
అసురులందరూ పరమేశ్వరుడిని గూర్చి తపస్సు చేసి, వజ్రకాయుడైన దుర్యోధనుడిని వరప్రసాదంగా పొందారని చెప్పారు. 
అతడు వారికి నాయకుడనీ, ఆశాదీపమనీ పొగిడారు. కర్ణ సహాయంతో పాండవులను చంపగలడని ధైర్యం చెప్పారు. అడ్డులేకుండా 
రాజ్యాన్ని దుర్యోధనుడే పాలిస్తాడని ప్రకటించారు. దుర్యోధనుడు వారి మాటలు నమ్మి భవిష్యత్తుపై ఆశపెంచుకొని మరునా 
డుదయమే ప్రాయోపవేశాన్ని మాని హస్తినాపురానికి బయలుదేరాడు. కాని, ఆ రాత్రి జరిగిన ఆ రహస్యాన్ని ఎవరికీ బయటపెట్టలేదు. 
ఆరణ్యపర్వశేషంలోని ఈ కీలకమైన రహస్యం భావి దుర్యోధన జీవన విధానంమీదా, కర్గుడిపై పెంచుకొనే ఆశలమీదా, 
యుద్దంలో విజయం తథ్యమనే నమ్మకం మీదా బలంగా ప్రభావం వేసింది. నిజానికి - ప్రాయోపవేశంలో ప్రాణాలు పోయే 
దుర్యోధనుడికి ప్రాణదానం చేసిన రహస్యం భావికథకు జీవనదానం చేసింది. 


ధర్మరాజుచేత విముక్తుడైన సైంధవుడు గంగాద్వారంలో పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి అర్జునుడిని తప్ప, మిగిలిన 
పాండవులను ఒకనాటి యుద్ధంలో జయించగలిగేటట్టు వరాన్ని పొందాడు. 


చ. “విజయు. డొకండు దక్క నతివీరుల6 బార్జుల నున్న నల్వురన్‌ 
నిజ మొకనాంటికయ్యమున నీవు జయింపుము; ఫల్లునుండు స 
ర్వజగదజయ్య విక్రముండు; వాని నెదుర్కొని నాకు నైనం బో 
ర జితునింజేయు టెంతయు భరంబగు; నిక్కము వల్కితిం జుమీ”. (ఆర. 6.257) 


ఈ నిక్కాన్ని బయటికి పొక్కకుండా సైంధవుడు హృదయంలో దాచాడు. అది రాబోయే మహాభారత యుద్ధంలో 
అభిమన్యుడి మరణానికి కారణమౌతుందని తెలిసికొనే పరిత ఆర్షుడైపోతాడు. 


మూడవ రహస్యం కర్ణుడి జన్మరహస్యం. ఆరణ్యపర్వశేషంలో సూర్యుడు కర్షుడి క్షేమంగోరి ఇంద్రుడికి కవచకుండలాలను 
దానం చేయవద్దని హితవు చెప్పాడు. ఆ విధంగా తనంతట తాను కర్ణుడి మేలుకోరి పలకటానికి ఒక దేవరహస్యం ఉన్నదనీ, 


పీరిక-568 


అది కాలాంతరంలో కాని బయటపడదనీ చెప్పి ఊరుకొన్నాడు. ఆ దేవరహస్యమే కర్ణుడికి శాపమై కాటందింది. కర్ళుడి 
జన్మరహస్యాన్ని మొదట దాచింది తల్లికుంతి, ఆమె కట్టడితో ఆపై సూర్యుడు. దేవరహస్యాలు తెలిసికొనగలిగిన దివ్యాదివ్యులెవ్వరో 
ఒకరిద్దరికి తప్ప - కృష్ణవ్యాసభీష్మాదులకు తప్ప - మిగిలిన వారికి కూడ వారికివలె చూచాయగానైనా తెలియదు. తెలిసినవారు 
కూడా దేవరహస్యాన్ని భద్రంగా హృదయపేటికలలో పెట్టి తాళం వేశారు. కర్ణ జన్మరహస్యం బయటపడితే పాండవకౌరవ 
వైరం లేదు; దుర్యోధనుడికి బలం లేదు; చివరకు భారత కథే లేదు. ఈవిధంగా మూడు రహస్యాలు ఎజ్జియ భాగంలో 
ముప్పిరిగొని భావికథను ముందుకు లాగాయి. రహస్యాల ఫలాలు బయటపడటమే తప్ప రహస్యాలు బయటపడటవునేది 
కథలో ఉండదు. అదే కథా రహస్యం కూడా. 


(3) మూడు రసాభాసాలు 


ఆరణ్యపర్వశేషంలో దుర్యోధన కర్ణ సైంధవులు మూడు రకాల రసాభాసాలకు విభావాలుగా నిలిచారు. దుర్యోధనుడు 
ధీరోద్ధతుడు, సచివాయత్తసిద్భుడు. అతడికి స్వయంప్రతిభ తక్కువ. కాని, ఆడంబరం, అహంకారం, కుటిలవర్తనం ఎక్కువ. 
అతడి ఘఫోషయాత్ర వీరయాత్ర కాదు; కపటదండయాత్ర. అతడు చిత్రసేనుడితో చేసింది వీరయుద్దమే అయినా తాను చేసిన 
ప్రతాపోక్తులను ప్రగల్ఫ్భాలుగా నిరూపించుకొన్న అప్రగల్భుడు. ఓడి, ధర్మజుడి చేత విడువబడి, ప్రాయోపవేశం కూడా చేసి, 
కారణాంతరం వలన మాని, ఆటోపంగా హస్తినాపురానికి చేరి, లజ్ఞారహితుడై భీష్మాదులముందు అవినయాన్ని ప్రదర్శించిన 
దుర్యోధనుడు చేసిన ప్రతిపనీ ఆభాసానికి అమూల్యోదాహరణమే. అసురులతో జరిగిన పాతాళ సమావేశం తరువాత దుర్యోధనుడు 
ససైన్యుడై బయలుదేరిన ఘట్టం ఎజ్జియ ప్రబంధశయ్యలో రచించాడు. నన్నయ ప్రసిద్ధ పద్యవు ఎత్తుగడతో సగందాకా 
పద్యాన్ని సాగించాడు. 


చ. '“రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్రసం 
చయముల. జంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ మహోన్నతం 
బయి కురురాజచంద్రు నుదయంబున. దద్దయు. బొంగి6 బ్రస్ఫుర 
ద్భయద మనోహర ప్రకట భంగుల. దద్చలవారి యుద్ధతిన్‌”. (ఆర. 6.58) 


రూపకసమాస సుందరమైన ఈ పద్యంలో కురురాజచంద్రుడు కర్త. ఆయన ఉదయమంటే పుట్టుక కా దిక్కడ. 
అసురవీరుల ప్రబోధంచేత ్రేరితుడై భవిష్యత్తులో పాండవులను చంపి కురురాజ్యాన్ని నిష్కంటకంగా పాలించగలననే 
మనోధైర్యంతో, వెనుకటి దైన్యాన్ని వీడి, నూతనోత్సాహంతో హస్తినవైపు ప్రయాణభేరి మోగించిన ఉత్సాహమూర్తి యొక్క 
అవతారం అని అర్థం. ఈ పద్యం ఒక విజయాన్ని సాధించి మరొక విజయం కొరకు పోయే రాజు యొక్క సైన్య వర్ణనమైతే 
వీరరౌద్ర రసపోషకంగా ఉండేది. ఓడినరాజు ఉద్ధతితో తిరిగిపోతుంటే అది రసాభాసమే అవుతుంది. అసందర్భమైన ఆలంకారిక 
రచన ఆభాసానికి దారితీస్తుంది. అయితే అసందర్భంగా అనిపించే ప్రబంధశయ్య దుర్యోధనుడి అవివేకాన్ని, ఆడంబర ప్రవృత్తినీ, 
లజ్ఞారాహిత్యాన్నీ వ్యంజింపజేయటానికి, అతడివెంట నడుస్తున్న ఆ సముద్రంవంటి సైన్యవాహిని సజీవసాక్షిగా మలచి హాస్యం 
పుట్టించటానికి కవి ప్రాఢంగా ఇటువంటి రచనను ప్రవేశపెట్టవచ్చును. ఎజ్జియ చేసిన పని అదే. 

ఈ పద్యంలోని పూర్వభాగమంతా నన్నయదే. ఆయన సభాపర్వంలో శిశుపాల సైన్య విజృంభణాన్ని ఇదే విధంగా వీర 
రసాభాస శిల్ప ఖండికగా రచించాడు. దానిని గుర్తెరిగి, నన్నయరీతిలో తానూ ఆపని చేశానని ఎజ్జియ వ్యంగ్యంగా సూచించాడు. 


పై పద్యం ఎత్తుగడను అనుకరణ మంటాం. కాని ఒక విధమైన రసాభాస శిల్పానికి నన్నయ పెట్టిన ఒరవడిని తాను మన్నించి 
తరువాతి తరాలవారికి అందిస్తున్నానన్న స్పృహతో రచించిన ఎజ్జయ పద్యం ప్రయోగ ప్రతిభకు ప్రమాణం. 


అంతటి ఆర్భాటంతో హస్తినాపురికి పోయిన దుర్యోధనుడిని భీష్ముడు ఇట్లా అధిక్షేపించాడు. 


పీరిక-59 


మ. 'హితులై పెద్దలు బుద్ది సెప్పంగం గ్రియాహీనుండవై త్రోచి పో 
యితి దుష్టాత్ముల6 గూడి; దానికి ఫలం బెట్టయ్యెనో చూచితే? 
గతవిద్వేషుండు ధర్మనందనుండు గల్లంబట్టి యప్పాట దు 
ర్లతికిం దప్పితి గాక; చిక్కితిగదా గంధర్వుచె నాజిలోన్‌.” (ఆర. 6.61) 


ఈ పద్యంలోని సూక్తివైచిత్రి దుర్యోధనాలంబితమైన రసాభాసాన్ని ధర్మజుడి ధర్మవీరానికి అంగంగా, పోషకంగా నిబంధించే 
పద్ధతిని వ్యంగ్యంగా నిర్దేశించింది. 


దుర్యోధనుడు రాజసూయం చేయాలని ఉబలాటపడటం మరొక రసాభాసం. దానిని కర్ణుడు బలపరచటం, 
పురోహితుడు అభ్యంతరం చెప్పటం, రాజసూయంబదులు వైష్ణవ యజ్ఞం చేయవచ్చునన్న పురోహితుడి సూచన ననుసరించి 
ఆ యజ్ఞానికి పూనుకొనటం మరింత రసాభాసం. యజ్ఞం అయిపోయిన తరువాత దుర్యోధనుడు భవిష్యత్తులో పాండవులను 
సంహరించి తప్పక రాజసూయం చేస్తాననటం, అతడిచేత కర్ణుడు చేయిస్తానని ప్రతిజ్ఞ చేయటం ఆసక్తిని కలిగిస్తూనే నవ్వు 
పుట్టించే రసాభాసం. యుద్దం చేసి నవ్వులపాలైన దుర్యోధనుడు యజ్ఞం చేసి ఎగతాళి పాలైనాడు పఠితల ఎదుట. 


దుర్యోధనుడు చేసిన యజ్ఞం ముగిసిన తరువాత దక్షిణలు పుచ్చుకొన్న వారు, సన్మానా లందుకొన్నవారు దుర్యోధనుడి 
ఎదుట యజ్ఞవైభవాన్ని అద్భుతంగా కీర్తించారు. 


శా. _“సారోదారవిభూతిమై మును హరిశ్చంద్రుం డొనర్చిం గ్రియా 
పారీణుండయి రాజసూయ మది సెప్పన్‌ వింటి; మయ్యజ్ఞముం 
గౌరవ్యోత్తము.డైన ధర్మసుతుండుం గావింపంగా6 గంటి మె; 
మా రెండున్‌ సరిగావు నీ మఖముతో నత్యున్నతిన్‌ భూవరా!” (ఆర. 6.88) 


ఇవి ముఖస్తుతులు. అసలు మాటలు అంతరంగంలోనివి. ఎక్కడో మనసు విప్పి చెప్పుకొంటారు. ఎజ్జన ఆ సంగతి 
కూడా చెప్పి బండారాన్ని బయటపడవేశాడు. “....కొంద! అయ్యుధిష్టిరు రాజసూయంబు చిదుర । పాలు. బోల దీ మఖము 
వైభవ సమృద్ధి! నని తలంచిరి నిజహృదయంబులందు” (ఆర. 6.90). ఇది ఆ ప్రశంసకు విరుగుడు. దీనివలన దుర్యోధనుడి 
యజ్ఞకార్యోత్సాహం ఆభాసగా పఠితల హృదయాలలో మారిపోతుంది. ఇది మొదటి ఆభాసం. 


అగ్నికి వాయువు తోడైనట్లు దుర్యోధనుడి యత్నానికి కర్ణుడి ప్రోత్సాహం దోహదంగా నిలిచింది. కర్గుడిపాత్ర చిత్రమైనది. 
అతడు స్వయంగా ధీరోదాత్తుడు. ధీరోద్దతుడైన దుర్యోధనుడిని మెప్పించటానికి ఉద్ధతుడివలె వ్యవహరిస్తాడు. అందువలననే 
దానాదులలో అతడు ధీరోదాత్తుడు. అతని స్వంత జీవితం వేరు; దుర్యోధనుడియొద్ద సేవా జీవితం వేరు. ఒకరు రసాభాసం 
పాలైతే మరొకరు వారితోపాటు కావలసిందే. చిత్రసేనుడితో జరిగిన యుద్ధంలో ఒంటరిపోరు చేయలేక పారిపోయిన కర్ణుడు 
మహాభారత యుద్ధంలో అర్జునుడిని సంహరిస్తాననీ, అందాకా కాళ్ళగోళ్ళు తీయించుకోననీ భీకర ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు 
మహానందంతో అతడిని కౌగిలించుకొంటాడు. ధర్మరాజు కర్ణప్రతిజ్ఞను విని విషణుడౌతాడు. మరి పఠిత? 


పాండవు లొకసారి ప్రతిజ్ఞ చేస్తే దానిని సాధించి తీరుతారన్న విశ్వాసం పఠితలకు వారేర్చరిచారు. కర్ణాదులు ప్రతిజ్ఞ 
చేస్తారు. కాని, అది తీరటం దైవాధీనం. ఈ సత్యం తెలిసిన సహృదయులు కర్షుడి ప్రతిజ్ఞను విని కన్నులలో నవ్వుకొంటారు. 
అంతటి వీరం ఆభాసమైపోతుంది. 


సైంధవఘట్టంలో శృంగారరసాభాసం ఒక చిత్రమైన విచికిత్స. సైంధవుడు అటు ఉద్ధతుడు కాడు. ఇటు లలితుడు 
కాడు. రెంటికి చెడ్డ రేవడి. అతడు వట్టి ఇంద్రియలోలుడు. ద్రౌపది నొంటరిగా చూచి మదనశర పీడితుడై కోటికాస్యుడితో 


పీఠరిక-60 


వలవుమాటలు పలికినప్పుడు రసికుడివలె కనపడతాడు. కాని, ద్రౌపదితో మాట్లాడినప్పుడు కాని, ఆమెను బలవంతంగా 
రథంమీద ఎక్కించుకొని తరలిపోయేటప్పుడు కాని, అతడు ధర్మదృష్టి నేమాత్రమూ ప్రదర్శించలేదు. పాండవ పరాక్రమాన్ని 
తక్కువ అంచనా కట్టి ప్రమాదం తెచ్చుకొన్న అపరిణతుడు. యుద్ధభూమి నుండి పారిపోతున్న సైంధవుడిని చూచి భీముడు” 
ఇట్టి కడిమి నమ్మియే ప్రల్లదంబులు సేయం దొడంగితివా? అని అవహేళనం చేశాడు. అతడితో కలిసి సహృదయులు కూడా 


వరుసకు చెల్లెలైన ద్రౌపదిని పరిభవించాలని భావించిన సైంధవుడు 'మానవపశువు'. అతడి చేష్టలు అనౌచిత్యాలు. 
అందువలన అవి రసభంగహేతువులు. ఈ ఘట్టంలో రసచర్చ కడు సున్నితం. స్రీ పురుషు లిద్దరిలో ఒకరికి మాత్రమే కోరిక 
ఉండి రెండవ వారికి లేకపోతే ఆభాసం. అయితే, కోరకూడని వనితను కోరినా, పురుషుడిని కోరినా అది రసభంగం. శృంగార 
రస రీత్యా సైంధవుడు ద్రౌపదిని వాంఛించటం ఆభాసంకంటె రసభంగమే కావాలి. ద్రౌపది అనౌచిత్యాన్ని ఎత్తి చూపింది. 
అతడు పట్టించుకొనలేదు. అప్పుడు ఆమె పాండవ వీర ప్రశంస చేసింది. వారితో వైరం ప్రాణహానికి దారితీస్తుందని భయపెట్టింది. 
సైంధవుడు దానిని లెక్కచేయలేదు. ఆమెను బలవంతంగా ఎత్తుకొని పోయాడు. చివరకు అటు శృంగారంలోనూ, ఇటు 
పారుషంలోనూ అల్పుడని నిరూపించుకొన్నాడు. అయినా, అతడి సాహసం పాండవుల మనసులపై ఒకగాయం మిగిల్చింది. 
అందువలన అసమర్భుడి సాహసం శృంగారవీర రసాభాసంగా ఈ ఘట్టంలో పరితలకు స్ఫురిస్తుంది. రసపరంగా ఇది ఒక 
సంశ్లిష్ట ప్రయోగం. ఎజ్జన ఈ ఘట్టాన్ని నిపుణంగా నిర్వహించి ప్రబంధ గౌరవాన్ని కాపాడాడు, మరొక ఊరట ఎమిటంటే, 
సైంధవోదంతం ఆరణ్యపర్వ శేషంలో రామాయణం, సావిత్రి చరిత్రంవంటి కథలను వినటానికి హేతువయింది. అది కీడులో 
మేలు. 


(4) మూడు ఉక్తివై చిత్రులు 


కాకువువలన ఉక్తివైచిత్రి కలుగుతుందని అంటారు. అపకారం చేసి చేజిక్కిన శత్రువును వెటకారం చేస్తూ పలికే 
మాటలకు భారతంలో మొదట చెప్పుకొనేవి నన్నయ ద్రోణుడితో అనిపించినవి. 


క. _ “వీరవ్వరయ్య? ద్రుపదమ । హారాజులె? యిట్లు కృపణులయి పట్టువడన్‌ 
వీరికి వలసెనె? యహహ! మ । హారాజ్యమదాంధకార మది వాసెనొకో!' (ఆది. 6.90) 
ఇటువంటి సూక్తివైచిత్రులను వెలార్చే అవకాశాలు మూడు దొరికాయి ఎజ్జినకు. అందులో రెండు ధర్మరాజు పాత్ర 
చేత, ఒకటి ద్రౌపది పాత్రచేత పలికించాడు. 


ఘోషయాత్ర ఘట్టంలో దుర్యోధనుడి బంధవిముక్తుడిని చేసి ధర్మరా జన్న పద్యం- 


ఊఉ. 'ఎన్నండు నిట్టి సాహసము లింక నొనర్పకు మయ్య; దుర్దనుం 
డన్నున సాహసక్రియలయందు. గడంగి నశించు౮ గావునం 
గ్రన్నన తమ్ములన్‌ దొరల. గైకొని యిమ్ముల. బొమ్ము వీటికిన్‌; 
సన్నుత! దీని కొండొక విషాదము. బొందకుమీ మనంబునన్‌. (ఆర. 5.434) 


సైంధవుడిని మందలిస్తూ ధర్మజుడన్న మాటలు- 


ఆ. “ఎట్టికష్టుండైన నిట్టిపాపము సేయ । నెత్తికొనునె? ధరణి నీవు దక్క; 
నరుగు మింక నేమి యందుము నిన్ను నిం । ద్రియవిలోలు నల్పు ధృతివిహీను.” (ఆర. 6.252) 


పీరిక-61 


ద్రౌపది సత్యభామను సున్నితంగా మందలిస్తూ నవ్వులాటగా చేసిన ఎత్తిపొడుపు- 


క. “నను నిట్లు దుష్టవనితా | జనము నటులుగా. దలంప( జనునే నీకున్‌? 
మున్‌ సొప్పదు పురుషోత్తము । వనితవుగా6 దగవు నీవు వనరుహనయనా!” (ఆర. 5.294) 


ద్రోణుడు బ్రాహ్మణుడు, ద్రౌపదీ ధర్మజులు క్షత్రియులు. నన్నయ అన్నట్ట్లు- “నిండుమనంబు నవ్యనవనీత సమానము, 
పల్కు దారుణాఖండల శస్తతుల్యము జగన్నుతవిప్రలయందు; నిక్కమీ రెండును రాజులందు విపరీతము (ఆది.1.100). 
ద్రోణుడి వాక్కులు పరుషాలు, తీవ్రాలు, ధర్మజుడి వాక్కులు చతురాలు, నిశితాలు. ద్రౌపదివాక్కులు వ్యంగ్యాలు, వెటకారాలు, 
అధిక్షేపించబడే వారి అధికారాలను బట్టి కూడ వక్తలు సూక్తివైచిత్రులను మలచుకొంటారు. ద్రుపదుడు తామసికుడు; సైంధవుడు 
అల్పుడు, నీచుడు, దుర్యోధనుడు రాజసికుడు, సత్యభామ అహంకారి. అందువలన ద్రోణుడు బాణాలవలె మాటలను 
ప్రయోగించాడు. ధర్మజుడు దుర్యోధనుడికి చెంపపెట్టుగాను, సైంధవుడికి పాదతాడనంగానూ దెబ్బకొట్టినట్లు చెప్పాడు. ద్రౌపది 
సత్యభామకు కూరలో తిరుగబోత వేసినట్లు చెప్పింది. పాత్రోచిత కాకువైచిత్రి నిర్వహణంలో నన్నయతో దీబైనవాడు ఎజ్జాప్రెగ్గడ. 
అందుకే తెలుగువారికి కాకువులంటే ఈ నాలుగు పద్యాలు '“శ్లోకచతుష్టయం'” వలె నెమరుకు వస్తాయి. 


(5) మూడు వీరరస భేదాలు 


వీరరస పరిణామ వికాస దశలను పరిశీలిస్తే ఎజ్జన కాలంనాటికి వీరరసం మూడు రకాలు- అనేవాదం సమసిపోయి 
నాలుగురకాలనే వాదం ప్రాచుర్యంలోకి వచ్చింది. విద్యానాథాదులు దాన, ధర్మ, దయా, యుద్ద, వీరాలను పేర్కొన్నారు. 
ఆరణ్యపర్వశేషంలో చతుర్విధ వీరరస వైచిత్రి పోషించబడింది. ఈ భాగంలో నాయకపక్షంలో ధర్మరాజు, ప్రతినాయకపక్షంలో 
కర్ణుడు రసస్థితిని ప్రదర్శించిన ప్రధానపాత్రలు. 


నాయకుడైన ధర్మరాజు ధర్మవీరరసానికి ఉదాత్త విభావం. నిజానికి ధర్మవీరమే మూలవీరం. “ధర్మవీర ఏవ రసానాం 
రసః అనే వాదం ఆంధ్ర భారత రసపోషణకు ఆయుస్ఫూత్రం. (చూడు. రసోల్లాసం-(1980) జి.వి. సుబ్రహ్మణ్యం). అయితే 
ధర్మసాధకుడైన ధర్మరాజు ఆయా సన్నివేశాలలో ఆయాప్రయోజనాలను బట్టి దాన, దయా, యుద్దాది వీరాలను ప్రదర్శిస్తూ 
ఉంటాడు. కాని, అన్నిభేదాలూ ధర్మవీరపోషకాలే. అందులోని భాగాలే. ఘోషయాత్రలో శరణాగత ధర్మరక్షకై గంధర్వులతో 
యుద్ధం చేసి దుర్యోధనాదులను విడిపించుమని భీమాదులను ఆదేశించాడు ధర్మరాజు. యుద్దం చేసేది అనునాయకులైన 
భీమాదులు. వారి యుద్ధవీరం ధర్మజుని ధర్మవీరానికి అంగమయింది. ఆ సందర్భంలో ధర్మజుడు దయాభావపూర్వుడై. 
దుర్యోధనుడిని వదలిపెట్టాడు. అందువలన సన్నివేశగతంగా ధర్మవీరంలో పార్వ్వమైన దయావీరం ప్రాధాన్యాన్ని పొందుతుంది. 
ఎజ్జన ఈ మర్మం తేటపడేటట్టు ఆ ఘట్టాన్ని చిత్రించాడు. 


అమాత్యులు వచ్చి ధర్మరాజును శరణువేడుతూ - “నీయనుజవ్రాతము. గావవే కరుణ నిండారంగ రాజోత్తమా!' 
(5.402) అని ప్రార్థించారు. భీముడు దుష్టుడైన దుర్యోధనుడి పట్ల “కృపసేయవలదు' (5.407) అని ధర్మరాజును హెచ్చరించాడు. 
ధర్మరాజు భీముడిని అనునయిస్తూ “శరణుజొచ్చిన వారి పట్ల కరుణ చూపటం నీకు మాత్రం ధర్మం కాదా!” (5.408) అని 
అంటాడు. భీముడు ధర్మరాజును 'మనుజనాథ! కేవలంపుంగరుణపూని యుండు దరయ నెప్పుడు' (5.410) అని విసుక్కుంటాడు. 
“శరణుకోరినవారిని రక్షించటం కరుణాపరుల పద్దతి; ఆ దయకు వ ధర్మాలూ సరికావు అని ధర్మజుడు తేల్చి చెప్పాడు 
(5-413). ఇట్టి చోట్ల ఆ సందర్భంలో దయావీరమే ప్రధానంగా పేర్కొన్న ఎజ్జన దుర్యోధనుడిని వదలిపెట్టిన ఘట్టంలో 
ధౌమ్యాది మునులందరూ “ధర్మతనయు ధార్మికత్వాన్ని' కీర్తించారని చెప్పటం గమనార్హం. ఇది రసపోషణ విధానం తెలిసిన 
కవి చేసే రచన. తాత్పర్య మేమంటే- ఈ ఘట్టంలో ప్రధానమైనది దయావీరం, దానికి పోషకం యుద్ధవీరం. దయావీరం 
ధర్మవీరంలో అంతర్భాగం. మహాభారత ప్రధానరసమైన ధర్మవీరానికి ఇక్కడి దయావీరం అంగం. 


పీరిక-62 


సైంధవ పరాభవ ఘట్టంలో ప్రధాన రసం రౌద్రం. శత్రుకృతాపరాధానికి క్రుద్ధులై పాండవులందరు యుద్దానికి సిద్ధమై 
మహాయుద్ధంలో శత్రు సంహారాన్ని నిర్దాక్షిణ్యంగా చేయ నారంభించారు. యుద్ధం రౌద్రరసోన్నిద్రం. సైంధవుడు బంధువు. 
గాంధారికి అల్లుడు, అనుచితం చేసినా, మరణదండనార్హుడైనా, గాంధారికి కలిగే దుఃఖాన్ని తలచి ధర్మజుడు అతడిని చంపవద్దని 
తమ్ముల నాదేశించాడు. భీముడు సైంధవుడిని 'ఒడలెల్లం బిండికూడుగం | బొడిచి”, రాజవేషాన్ని వికల్పించి “పాండవదాసుడి 
నని పలికించి ధర్మజుడి వద్దకు తెచ్చాడు. “పాండవదాసి బిరుదం సైంధవుడికి ప్రాణదానం చేయించింది. ఇందులోని 
రససమన్వయం సున్నితం. 


కామదూషితుడైన సైంధవుడి వలన పాండవపత్నికి దుఃఖం కలిగింది. ఆమెను ఎత్తుకొనిపోవటం పాండవుల పట్ల 
అతడు చేసిన అపరాధం. దానివలన పాండవులలో క్రోధం ప్రజ్వలించింది. అవమానం వలన ఆగ్రహం రౌద్రరూపం తాల్చింది. 
ఈ కథలో ద్రౌపది చేత పాండవుల వీరరౌద్రప్రతాపతేజోవైభవాలను కీర్తింపజేసే పద్యాలను పుంఖానుపుఖంగా ప్రబంధశయ్యలో 
రచించి ఎజ్జన ప్రబంధపరమేశ్వర గౌరవానికి పాత్రుడయ్యాడు. విరాటపర్వంలో తిక్కనకు ఇటువంటి అవకాశం దొరికింది. 
ఎజ్జియకు ఇక్కడ దొరికింది. పోటీపడి పద్యాలు ట్రాశారా అన్నట్లు ఉంటాయి. అయితే అజ్ఞాతవాసంలో అంతటివారు ఆ 
విధంగా దీనంగా ఉన్నారని చెప్పే పద్యాలు తిక్కనవి. ఇక్కడ పాండవ పరాక్రమమూర్తులను వర్ణించి సైంధవుడిని భయపెట్టి 
ఆపదనుండి తనను రక్షించుకొనేయత్నంగా ద్రౌపది చేత పలికించినవి. ఓజోగుణభూయిష్టమైన ఎజ్జియ రచన నన్నయ తిక్కనల 
రీతికంటె విలక్షణమైనది. భారతీవృత్తి, పాంచాలీ రీతి, ప్రబంధశయ్య వీటి శైలీ విలాసాలు. 


ద్రౌపది పాండవులను రెండు ఘట్టాలలో కీర్తించిన పద్యాలను రెండు తెగలుగా చెప్పవచ్చును. 1. బెదరింపు పద్యాలు 
2. అదలింపు పద్యాలు. మొదటి తెగవి - ఆశ్రమంలో పాండవ పరోక్షంలో చెప్పినవి. రెండవ తెగవి రణరంగంలో వారిని 
చూపిస్తూ ప్రత్యక్షంగా చెప్పినవి. మొదటి తెగలో అలంకార ప్రొఢోక్తులు, రెండవ తెగలో ఉదాత్తమధురోక్తులు. మొదటి తెగలో 
పాత్రల రీతి వర్ణనం ప్రధానం; అందువలన పాంచాలీరీతి ప్రధాన రచనగా గోచరిస్తుంది. రెండవ తెగలో పాత్రల రూపగుణ 
వర్తనం ప్రధానం కాబట్టి, మాధుర్యగుణ ప్రధానంగా రచన సాగింది. అది ఎజ్జన బెచిత్యదృష్టి. మొదటిసారి వర్ణించిన పద్యాలలో 
కొన్ని 


1: హిమవత్సాదవనాంత కేళిరతిమై- (ధర్మరాజు) 6.175 
2. శాతనఖాగ్ర ఖండిత లసన్మదకుంజర- (భీముడు) 6.176 
3. చలజిహ్వాగ్రవిలీఢ విసన్ఫురితదంషాభీషణంబైన- (అర్జునుడు) 6.177 
4. బోరనవిస్ఫులింగములు వొడ్మంగ- (నకులసహదేవులు) 6.178 


హిమవత్పర్వతగుహాంతరంలో కోపారుణనేత్రాలతో ఉన్న మదించిన ఏనుగును సమీపించి సిళ్ళు చూపటం వంటిదే 
ధర్మజుడికి ఎదురుగా కనిపించటం. మదించిన ఏనుగుల కుంభస్థలాలను వాడిగోళ్ళతో పగులగొట్టగా రాలిన ముత్యాలతో 
నిండిన గుహాంతర ప్రాంతంలో నిద్రిస్తున్న సింహాన్ని జూలుపట్టి లాగటమే భీముడిని ఉసికొల్పటం. వాడికోరలతో కూడుకొన్న 
నాల్కతో భీషణంగా లంఘించే బెబ్బులిని కర్రతో కొట్టి రెచ్చగొట్టి దానినుండి తప్పించుకొనవచ్చునేమో కాని అర్జునుడి వాడి 
బాణాల తాకిడికి చావని వారుండరు. విస్ఫులింగాలు రాలగా ఘోరవిషాన్ని వెళ్ళగ్రక్కే పాముల జంటను సమీపించి పాదాలతో 
త్రొక్కి రెచ్చగొట్టినట్టు కవలను ధిక్కరించి పాతాళంలో దాగినా మృత్యువు తప్పదు. పాండవ స్వభావాలను అలంకృతోక్తి వైచిత్రితో 
వెలార్చిన పాండవరౌద్రం సైన్యసంహారంతో చల్లారుతుంది. ధర్మరాజులోని ధర్మవీరం జాగృతమై దయావీరంగా జాలువారుతుంది. 
సైంధవుడి ప్రాణం నిలుస్తుంది. బంధుభావం దయాభావానికి (పేరకం. రౌద్రాన్ని నిగ్రహించుకొనే శక్తి ధర్మజుడికి జన్మసిద్ధం. 
భీమాదులకు ఆతడి శిక్షణలో సాధ్యం. దానిని నిపుణంగా నిర్వహించి చూపించాడు కథలో ఎజ్జన. 


పీఠరిక-63 


కర్ణుడి దానవీరగాథ అపూర్వం. దానం కూడా ధర్మస్వరూపమే. కర్ణుడి జన్మవ్రతం దానం. అయితే అతడు దానాన్ని 
కీర్తికాంక్షతో చేస్తాడు కాని, మోక్షకాంక్షతో చేయడు. ఆతడి ప్రవృత్తిని బట్టి ఒక్కొకసారి దానవీరం యశోవీరానికి అంగంకూడా 
కావచ్చును. నా “వీరరసి గ్రంథంలో యశోవీరమనే భేదాన్ని క్రొత్తగా చెప్పటం జరిగింది. దానికి కీర్తి పొందాలన్న ఉత్కటోత్సాహమే 
స్థాయి. కర్ణునినోట వెలువడిన ఈ పద్యత్రయం యశోవీర త్రివర్ణ పతాక! 


మ. “మతి. గుంతీసుతపక్షపాతి యగుచున్‌ మాయాస్వరూపంబుతో 
జితదైత్యుండు శతక్రతుండు నను భిక్షింపంగ నేతెంచు న 
ట్టి తెజంగైనం దదీయకీర్తియ చుమీ డిందుం; ద్రిలోకీసము 
న్నతమై యొప్పు మదీయకీర్తి; యిది సూ నాపుణ్య మెబ్బంగులన్‌. 


ఆ. కీర్తి విడువజాలం గీర్తితో మెలంగంగ | జావు వచ్చినేని6 జత్తు6 గాని 
జగములోన నెల్ల సడికంటె6 జావు మే | లనంగ6 బరంగుమాట యనఘ! వినవె?' 


మ. కీర్తియ యిచ్చు. బుణఖ్యగతిం గీర్తియ తల్లియుంబోలె. బ్రోచు, స 
త్కీర్తియ యాయువున్‌ సిరియు; గీర్తి విహినుండ చూ శవంబు; దు 
ష్కీర్తను నెల్ల చేటులును గిట్టి హరించు ననండె తొల్లి భ 
క్రార్తిహరుండు నాం బరంగు నంబుజసూతి జగద్దితంబుగన్‌ . (ఆర. 7.292-294) 


మహాభారతంలో యశోవీరానికి ఎకైక నాయకపాత్ర కర్ణుడు. అది స్థాయి కందుకొన్న ఘట్టం ప్రబంధపరమేశ్వరుని 
సూక్తివైచిత్రిలో ప్రకాశించింది. 


(6) ముగ్గురు పతివ్రతల కథలు 


ఆరణ్యపర్వంలో దమయంతి, సీత, సావిత్రి, ద్రౌపది - అనే పతివ్రతా చతుష్టయం ప్రత్యక్షమౌతుంది. అందులో 
దమయంతి పాత్ర నన్నయ కవితలో అమృతాభిషేకం చేసికొన్నది. ఎజ్జయ ప్రబంధశయ్య పై మిగిలిన ముగ్గురూ స్వర్ణాభిషేకం 
చేయించుకొన్నారు. 


ద్రౌపది తన వర్తనమే తన జీవిత సందేశమని చాటే ఉపన్యాసం సత్యభామకు చెప్పింది. తన జీవితానుభవాలలో 
నుండి ఏరిన రత్నాలతో పతివ్రతా లక్షణహారాన్ని కూర్చి ఉపదేశోపహారంగా లోకానికి అందించింది. మహాభారతంలో తనను 
గురించి తానే ఎక్కువగా చెప్పుకొన్న పాత్ర ద్రౌపది. అందులోనూ తన పతివ్రతా స్వభావాన్ని గురించి తానే చెప్పుకొన్నది ఎజ్జియ 
కవితలోనే. అది విశేషం. 


సైంధవ దుర్మయోదంతం ధర్మజ ద్రాపదుల మనస్సులను కలత పెట్టింది. ఆమెవలె మహారాణి అయి పరపురుషుడిచేత 
అపహృతయై దుఃఖపడిన వనితకథను వినాలనీ, ఆమె విరహంతో బాధపడిన పురుషుని కథ వినాలనీ ధర్మజుడు మనసుపడ్డాడు. 
మార్కండేయమహర్షి రామాయణ కథ చెప్పాడు. సీతారాములు రావణాది రాక్షస వీరులచేత పడిన యాతనలు వినిన తరువాత 
ధర్మజుడు కొంత కుదుట పడ్డాడు. ఆ తరువాత పతిభక్తి తాత్సర్యంతో అభఖిలదుఃఖాల కోర్చి శుభాలు పొందిన పతివ్రత కథను 
చెప్పుమన్నాడు. మార్కండేయుడు అల్పాయుష్కుడైన భర్తను తన వ్రతనిష్టామహిమతో పునర్జీవితుడిని చేయటమే కాక, అతడికి 
పూర్ణాయువును, శతపుత్ర సంతతి కలిగేటట్లు, అతడి తండ్రికి కంటిచూపు, రాజ్యవైభవం మరల కలిగేటట్లు, ఆమె తండ్రికి శత 
పుత్ర సంతానం కలిగేటట్లు యముడివలన వరాలు పొంది తననూ, తనవారినీ ఉద్దరించిన ఉత్తమ పతివ్రత చరిత్ర- సావిత్రి 
కథను వినిపించాడు. 


పీరిక్ర-64 


దమయంతి స్వయంవరంలో దేవతలను, కలిని కాదని నలుడిని వివాహమాడినందుకు ఫలితంగా భర్తకు దూరమైనది. 
అయినా, ధైర్యంతో తననూ, తన బిడ్డలనూ, రక్షించుకొని దీక్షతో కష్టాల కోర్చి భర్తను విపత్తు నుండి తప్పించుకొనే ప్రజ్ఞను 
ప్రదర్శించింది. భార్యచేత (ప్రేమించబడినవాడు, ఉద్దరించబడినవాడూ నలుడు. నలుడి జీవితాన్ని ఉద్ధరించిన డ్రేమశక్తి 
దమయంతి. 


సీత్ర శివధనుర్భంగవీరుడైన రాముడిని స్వయంవరంలో వివాహమాడింది. మనసా వాచా కర్మణా భర్త ననుసరించింది. 
రాక్షసమాయకు లోనై భర్తకు దూరమై రావణుడి వద్ద కొంతకాలం ఉన్నది. కాముకుడైన రావణుడి అంతఃపురంలోని అశోకవనంలో 
ఉన్నా సర్వకాల సర్వావస్థలలో రాముడినే స్మరిస్తూ తన పవిత్ర మానసికవ్రతాన్ని పాటించింది. స్త్రీకి పతిని త్రికరణశుద్ధిగా 
(ప్రేమించి సేవించి తరించడమే జీవితలక్ష్య మని సీతకథ చెప్పిన సందేశం. రాముడు సీతామనోరాముడు. ఆమె కొరకు 
వానరుల స్నేహం చేసి వారిధిని దాటి, రావణుని వధించి అపూర్వ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. పరపురుషు నింట ఉండి 
కూడా నిష్కళంక చరిత్రగా ఉండగలిగిన స్రీ వృత్తాంతం విని, సైంధవ వృత్తాంతం జరిగిన తరువాత కలిగిన మనస్తాపాన్ని 
చల్లార్చుకొని ఉంటాడు ధర్మజుడు. సీతను రావణు డెత్తుకొనిపోయిన కథకూ, సైంధవుడు ద్రౌపది నెత్తుకొనిపోయిన కథకూ 
హస్తిమశకాంతరం ఉన్నది. సీత పడ్డ కష్టాలతో, రాముడు చేసిన యుద్ధంతో పోలిస్తే పాండవులకు కలిగిన కష్టం విస్మరించదగిందని 
స్పష్టమౌతుంది. 


సావిత్రి కథ అన్నిటా భిన్నమైనది. యమదర్శనం చేసికొని ఆయనతో మాటలాడి, పతిప్రాణాలతో కలిసి నడిచిపోయి, 
సతీపతులప్రాణ చైతన్యాలకు అద్వైతస్టితి ఉంటుందని నిరూపించిన నిరుపమాన తపోనిధి సావిత్రి. ఆమె వంటిదే ద్రౌపది 
అన్నారు బుషులు - వంశాన్ని, కులాన్ని, భర్తలను ఉద్దరించటంలో చిత్రమేమంటే ఆరణ్యపర్వశేషంలో యముడిని చూచి, 
అతడితో మాట్లాడి, మాటలతో మెప్పించి, వరాలు పొంది, మృతులను సైతం బ్రతికించుకొనగలిగిన శక్తిగల వ్యక్తులు ఇద్దరే 
కనపడతారు. కథగా మిగిలిన సావిత్రి, కథను సృష్టించిన ధర్మరాజు. ఆ రెండు పాత్రలు ఆరణ్యపర్వశేషానికే కొసమెరుపులు. 


ద్రౌపది అచ్చమైన ఇల్లాలు. ఆమె దమయంతివలె భర్తల చేత వదలబడలేదు. సీతవలె భర్తకు దూరం కాలేదు. 
సావిత్రివలె మృతులైన భర్తలను బ్రతికించుకొనలేదు. అయితే ఆయా పతివ్రతలు ఆయా పతివ్రతా ప్రవృత్తుల వలన ఏయే 
ఫలాలను సాధించారో వాటిని భారతకాలంలో కులసతిగా సాగించింది. ఆరణ్యపర్వంలో చెప్పబడిన పతివ్రతల మహిమలన్నీ 
ఒక యెత్తు. ద్రౌపది పాటించే కులసతి ధర్మం ఒక్కటీ ఒకయెత్తు. 


చ. “పతిం గడవంగ దైవతము భామల కెందును లేదు; ప్రీతుండై 
పతి గరుణించెనేని. గలభాషిణి భాసురభూషణాంబరా 
న్వితధనధాన్యగౌరవము విశ్రుత సంతతియున్‌ యశంబు స 
ద్గతియును గల్లు; నొండు మెయి. గల్లునె? యెన్ని తెజింగు లారయన్‌.' (ఆర. 5.314) 


ఎన్ని తెరగుల పతివ్రతలచరిత్రలైనా చెప్పే పరమార్థ మిదే! 
(7). మూడు ఎజ్జి(న) గుర్తులు 


ఆరణ్యపర్వశేష పూరణం ఎజ్జయ చేశాడని నిర్ణయించటానికి ముఖ్యంగా మూడు గుర్తులు చెప్పుకొనవచ్చును. 
1.ఛందో విశేషాలు. 2. కర్ణుడి జన్మవృత్తాంతం. 3. మూలంలోని శిబిదుర్వాసాదుల వృత్తాంతాలను వదలిపెట్టటం. 


ఈక్రింది ఛందోవిశేషాలు ఎజ్ట్ఞాప్రెగడ నన్నయకంటె విలక్షణంగా పాటించినవి. వాటి వివరాలను డా॥ పాటిబండ 
మాధవశర్మగారి మాటలలో- 


పీరిక-65 


“ఆరణ్యపర్వశేషమున ఎటజ్జయ రచించిన గద్యపద్యములు మొత్తము 1595. వాని వివరణములు - గద్యము - 
496, కందము-413, సీసము-102, తేటగీతి-109, ఆటవెలది-91, చంపకమాల-135, ఉత్పలమాల-126, శార్జూలము-18, 
మత్తేభము-69, మత్తకోకిల-13, తరలము-8, తరువోజ 2, ఉత్సాహము-2, స్రగ్గర-2, మహాస్రగ్గర-2, మాలిని -1, 
వనమయూరము-1, లయగ్రాహి-1, మధ్యాక్కర-1, మధురాక్కర-2, స్రగ్విణి-1. గద్యములతో కలిపి మొత్తము 21 భేదములు. 
నన్నయ రీతి కొంత తోచునట్లు చేయుటలో ఎజ్జయ ఛందముల విషయమునను గొంతయత్నము చేసెను. ఇతరులు 
వాడని, తాను ఇతరగ్రంథములలో వాడని మధ్యాక్కరను, మధురాక్కరను నన్నయ వాడెను గనుక తానును వాడెను. (కాని 
యతిస్థాన విషయమున నన్నయతో భేదించెను. నన్నయ మధ్యాక్కరలో అయిదవ గణము మొదట యతిని పాటించగా 
ఎజ్జన నాల్గవ గుణము మొదట యతిని నిలిపెను. (4.309); నన్నయ మధురాక్కరను ఒక్కటే వాడినాడు (4.49) ఎజ్జన 
రెండు రచించెను. (6,352, 7.309). కాని, వాని లక్షణాలలో భేదము లేదు). సీసములందు, ఆటవెలదులందు నన్నయ 
పాటించిన యతి, ప్రాసయతి నియమములు తానును ఈ పర్వమున పాటించెను. నన్నయ వ్రాసిన 13 సీసభేదములలో 7 
భేధములు మాత్రమే వాడెను. కాని, నన్నయ వాడిన సర్వప్రాసయతి సీసమున నొక విశేషనియమును పాటించుచు రెండు 
సీసములు వ్రాసెను. (6.369, 7.350). సీసపాదములందు ఉభయఖండములందును ఒకే ప్రాసాక్షరము పాటించుట యందలి 
విశేషము. (పై పద్యములలోని రెండవ దానిలో) ఎత్తుగీతియందలి సర్వపాదములందును ప్రాసాక్షరము పాటింపబడినది. 
నన్నయ రచనలో నిట్టివి లేవు. లాక్షణికులు చెప్పిన సీసభేదములలో ఇవి యిముడవు.” 


“నన్నయ రచించిన 251 సీసములలో 225 సీసములకు ఎత్తుగీతులు ఆటవెలదులు. ఎజ్జయ రుచి దీనికి భిన్నము. 
ఆయన వ్రాసిన 102 సీసములలో 62 సీసములకే ఆటవెలదులు గలవు. తేటగీతి, ఆటవెలది విషయమున గూడ నన్నయ 
నియమములను ఎజ్జయ పాటించెను. వీనిలో మూడింట రెండువంతులు కేవల యతిమైత్రి గలవి. భిన్నవృత్తములు 
స్వీకరించుటలో నన్నయకు, ఎజ్జనకు ఎంతో రుచిభేదము కనపడుచున్నది. నన్నయకంటె ఎజ్జన పద్యములందును, విశేషించి 
వృత్తములందును ఎక్కువ ఆసక్తి ప్రదర్శించినట్లు స్పష్టము. వారు రచించిన భాగము లందలి వస్తు స్వభావము దీనికి 
కారణమైనను, ప్రధాన కారణము వారి అభిరుచి భేదమే.” (ఆరణ్యపర్వపీఠిక-అంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ-పు.61-62) 


కర్ణుడి జన్మవృత్తాంతం ఆదిపర్వంలో నన్నయ రచించాడు. అందులో కర్ణుడు సద్యోగర్భ సంజాతుడు. ఎజ్జన భాగంలో 
కూడా కర్ణుడి జన్మవృత్తాంతం చెప్పబడింది. కాని, అందులో కుంతి నవమాసాలు రహస్యంగా మోసి కన్నబిడ్డ. ఈ భేదం 
మూలంలోనే ఉన్నది. నన్నయే ఈ భాగం రచించి ఉంటే ఏమి చేసేవాడో తెలియదు. ఎజ్జియ మూలానికి న్యాయం చేశాడు. 
ఆ కథను రసవత్తర వర్ణనా మాధుర్యంతో నింపివేశాడు. నన్నయ కర్ణుడి రూపాన్ని ఎజ్జయ కంటె మనోహరంగా చెప్పాడు. (ఆది. 
5.26) బిడ్డను గంగలో వదలిపెట్టేటప్పుడు వాత్సల్యానికీ అపవాద భీతికీ నడుమ ఎర్పడిన సంఘర్షణను నన్నయ రమణీయంగా 
విశేష వృత్తాలలో వ్యక్తం చేశాడు (ఆది. 5.28,29). నన్నయ విస్తరించిన చోట ఎజ్జియ తలవంచి నడిచి, కుంతి మనస్సులో 
పరిపరివిధాల మథనపడిన వేదనను వివరించకుండా నన్నయ సూచించి విడిచిన చోట ఎజ్జియ తన ప్రబంధ పరమేశ్వరత్వాన్ని 
ప్రదర్శించాడు. (ఆర. 7.342-348) ఆ పద్య సప్తకం చక్కని వత్సల రసఖండకావ్యం. ఆ పద్యాలలో తక్కిన అన్నీ ఒక యెత్తు; 
అంతటి అందగాడైన బాలుడు మునుముందు యువకుడై ఎందరి యువతుల మనసులు దోచుకుంటాడో ఎందరి వీరులను 
భయపెడతాడో అని భావించిన పద్యమొక్కటీ ఒక యెత్తు. అది ఎజ్జన ముద్ర. అక్షరరమ్యత నందగించుకొన్న ప్రనన్నమధుర 
చతురరచన. 


ఉ. 'లాలితయౌవనోజ్జ్వల విలాసములం దిలకించు సుందరా 
భీలవిచేష్టితం బమర భీమమనోభవసింహరేఖమై 
వ్రాలవె యింక నీ వెలమి వామవిలోచన లంగజన్మలీ 
లాలసలై విపక్షులు భయాలసులై ధృతి యేది చూడ(గన్‌.' (ఆర. 7.345) 


పీరిక-66 


నన్నయ కుంతి పసికందును పసికందుగానే భావించి దుఃఖించింది. ఎజ్జయ కుంతి పసిగ్రుడ్డులో భావి జీవితాన్నంతా 
కలలుగని కన్నీరుపెట్టింది. ఆమె కంటె ఈమె అధికురాలు. 


కొన్ని సంస్కృత ప్రతులలో కానవచ్చే కొన్నికథలు ఎజ్జియ ఆరణ్యపర్వశేషంలో చోటుచేసికొనలేదు. అవి ఎజ్జియ 
అనుసరించిన మూలప్రతులలో లేకపోవచ్చును. లేదా ఆయనే బెచిత్య దృష్టితో వదలి ఉండవచ్చును. దక్షిణాది ప్రతులలో 
సామాన్యంగా కానవచ్చే కథలు ఎజ్జయ భాగంలో లేకపోవటం చేత వాటిని అతడు కావాలనే వదలినట్లు భావించటానికి 
వీలున్నది. అట్టి వాటిలో మార్కండేయుడు చెప్పిన ఇంద్ర బక సంవాదం, యయాతి చరిత్ర, నేదుక వృషాదర్భుల వృత్తాంతం, 
ఇంద్రాగ్నులు శిబిని పరీక్షించటం, శిబి మహిమాభివర్ణనం, దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై వేలాది శిష్యులతో ధర్మజుడి 
ఆశ్రమానికి వచ్చి, భోజనాలయిన తరువాత ద్రౌపది విశ్రాంతి తీసికొంటున్న సందర్భంలో - వారందరికి మృష్టాన్న భోజనాలు 
పెట్టమని అడగటం, చివరకు శ్రీకృష్ణ ప్రభావంతో కుక్షులు నిండి, పాండవులకు శ్రీకృష్ణుడి అండ ఉన్నదని తెలిసి తిరిగిపోయిన 
కథ మొదలైనవి. పరిశీలించి చూస్తే వీటిని వదలటంలోనే జెచిత్యం ఉన్నది. 


మార్కండేయుడి కన్న వృద్ధతము డెవరో తెలిసికొనగోరిన ధర్మజుడి ప్రశ్నకు సమాధానంగా ఇంద్రద్యుమ్నాదుల చరిత్ర 
చెప్పబడింది. దీర్భాయువుకు తోడ్పడే జీవన విధానాలను వివరించే ఇంద్ర బక సంవాదం వంటివి వదలటం సమంజసమే. 
క్షత్రియమాహాత్మ్యాన్ని చెప్పే శిబిచక్రవర్తి కథ ఆరణ్యపర్వంలోని నన్నయ భాగంలో చెప్పబడి ఉన్నది. కావున పునరుక్తిని 
పరిత్యజించటం న్యాయమే. దుర్వాసుడి కథ వ్యాస భారతంలో చేరిన ప్రక్షిప్త కథ కావచ్చును. అటువంటి కథలు తమిళ 
భారతంలోనూ, తెలుగులోని స్రీల పాటలలోనూ కనపడుతున్నాయి. దుర్వాసుడి కథ కృష్ణమహిమను, ద్రౌపదిభక్తిని చెప్పేది. 
పై కథలు లేకపోయినా ప్రధాన కథకు ఎటువంటి ప్రమాదం లేదు. ఆరణ్యపర్వంలోని వస్తుగాఢతకు అవి అంతగా తోడ్పడవు 
కూడా. 


ఆరణ్యపర్వశేషంలోని ఈ మూడు గుర్తులూ ఎజ్జిన కర్శత్వాన్ని బలపరచే ప్రమాణాలు. 
(8) మూడు రుచుల మువ్వన్నె సొబగు 


కవిత్రయ కవిత ఆంధ్ర మహాభారతంలో త్రివేణీ సంగమంవలె కలిసింది. వస్తుధ్వని, కథాకథనరీతి గల నన్నయ 
కవిత గంగవలె సాగింది. రసధ్వని, నాటకీయ ఫణితి గల తిక్కన కవిత యమునవలె పొంగింది. అలంకారధ్వని, వర్ణనాత్మక 
ఫణితి గల ఎజ్జిన కవిత సరస్వతి వలె భాసించింది. ఎజ్జనలో నన్నయ తిక్కనలు ప్రవహించారు. ఎజ్జయ భారతీవృత్తిగా 
నిలిచాడు. 


మూల భారతంలోని కథ వ్యాసుడిదైనా, తెలుగులో పండిన పద్యాలూ, అందులోని గుణాలూ కవిత్రయ ప్రతిభాజన్యాలే. 
అందులో శబ్దాన్ని శిల్బీకరించి గుణవృద్ధిని సాధించే తారకమంత్రం నన్నయ తెలుగు కవితకు ఉపదేశిస్తే, తిక్కన అర్ధాన్ని 
ఆవిష్కరించే అనల్పగుణసిద్ధిని బ్రహ్మనూత్రంగా తెలుగు కవితకు ప్రబోధించాడు. ఎజ్జిన చతుర శబ్దార్థ గుణాలతో 
శోభాతిశయ త్వాన్ని అలవరించే ఆరవం కవితకు ఆగమసూత్రంవలె నేర్పాడు. నన్నయ శబ్దగుణ మార్గం రథాలు నడిచే 
రాజమార్గంవలె తెలుగు కవితలో సాగింది. తిక్కన గారి అర్థగుణ మార్గం ఓడలు సాగే జలమార్గంగా మిగిలిపోయింది. రాజమార్గం 
నలుగురూ నడవటానికి, వింతలూ, వినోదాలూ, సాములూ, గరడీలు ప్రదర్శించటానికి వీలైన త్రోవ. అందువలననే ఎజ్జన 
నన్నయ మార్గాన్ని అలంకరించి ఉత్సవయాత్ర సాగించాడు. తిక్కన మార్గం “తన కావించిన సృష్టి తక్కొరుల చేతం గాదునాన్‌' 
సాగిందని పేర్కొన్నాడు. రసమార్గంలో విహరించ నేర్చినవారికి మాత్రం జలమార్గం నిపుణంగా పయనించటానికి వీలైన త్రోవ. 
పాదయాత్రతో బాటను తరించవచ్చును. యానపాత్ర ముంటేనే జలమార్గాన్ని తరించగలిగేది. శబ్ద్బ్దగుణం రచనకు యానపాత్ర. 
శబ్దగుణ ప్రస్థానానికి మహారథి నన్నయ. అరగుణ ప్రస్థానానికి కర్ణధారి అయిన అతిరథుడు తిక్కన. ఉభయుగుణాలను 
ఉజ్జ్వలంగా పండించుకొని అలంకారకవచాన్ని తొడుక్కొన్న నమరథి ఎజ్జన. సమరథి సామర్థ్యంలో అతిరథ మహారథుల 
జాడలు తోచినా నూత్నరుచితో వెలిగే ఒక మువ్వన్నె కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రబంధపరమేశ్వరుడి ఆరణ్యపర్వశేషం ఆ 
మువ్వన్నె వెలుగు! 


పీరిక-67 


డా॥ పాటిబండ మాధవ శర్మగారు ఆ మువ్వన్నె ముచ్చటను ఒక పద్యంలో త్రివేణీసంగమంవలె దర్శించారు- 


శౌ. _ “ప్రీతుండై చనుదెంచె నాశ్రిత జనాభీష్ట క్రియాశీలు6 డు 
గ్గీతామ్నాయుండు, నిర్విధూత దురితక్షేశుండు, యోగామృత 
స్ఫీతస్వాంతు. డనంత సంతత సమావిర్భూత కారుణ్యధా 
రాతోయస్నపవనైక శీలు6 డగు పారాశర్యు. డచ్చోటికిన్‌. (ఆర. 6.103) 


“ఈ పద్యమునందలి ధార నన్నయది, విజుపులు తిక్కనవి, పదము లిరువురివి, కూర్చు ఎటజ్జనది. ఈ పద్యమున 
కవిత్రయ మున్నది. కవిత్రయమున కాశ్రయమైన వేదవ్యాసు డున్నాడు.” ఇది మూడు రుచుల మువ్వన్నెసాబగు. 


11. రామాయణ కథ మధురమనోహరం 


ఆరణ్యపర్వశేషంలో రామాయణ కథ పెద్ద ఉపాఖ్యానం. ఎట్జన దానిని షష్టాశ్వాసంలో కొంత భాగం, సప్తమాశ్వాసంలో 
కొంత భాగం చెప్పాడు. మూలంలో 19 అధ్యాయాలలో (సం. 3. 258-276) 727 శ్లోకాలలో వ్యాపించి ఉన్న రామకథను ఎట్జన 
315 గద్యపద్యాలలో రచించాడు. అంటే - తెలుగులో వివరంగా ట్రాసినల్లే. ఎజ్జన షష్టాశ్వాసంలోని ఆఖ్యానాన్ని విఖ్యాతమాధుర్య 
మనోహరంగానూ, సప్రమాశ్వాసంలోని ఆఖ్యానాన్ని సవిస్తరమధురంగానూ, ఉపన్యసించానని పేర్కొన్నాడు. ఉభయాశ్వాసాలలో 
వ్యాపించి ఉన్న రామాయణకథ ఉభయస్వభావాలనూ కలిగి ఉంటుంది. అయితే బాలకాండ నుండి కిష్కంధ కాండవరకు 
ఉన్న కథ ఒక భాగంగా, సుందర యుద్ధకాండలు మరొక భాగంలో ఎజ్జన ఎన్నుకొన్నాడు. మొదటి భాగాన్ని 147 గద్యపద్యాలలో, 
రెండో భాగాన్ని 168 గద్యపద్యాలలో చెప్పాడు. పూర్వార్ధం కంటె ఉత్తరార్థమే విస్తరించింది. 


రామాయణ కథను ఎందుకు చెప్పాడు? ఎట్టా చెప్పాడు? అనే ప్రశ్నలు ప్రస్తుతాలు. శ్రోత అడిగినట్లు ఈ కథను 
మార్కండేయుడు చెప్పాడు. మూలంలో ధర్మరాజు నాలుగు ప్రశ్నలు సూటిగా వేశాడు- “కస్మి న్నామ కులే జాతః? కిం వీర్యః 
కిం పరాక్రమః? రావణః కస్యవా పుత్రః? కిం వైరం తస్య తేనహి?” (3.258.4). ఈ ప్రశ్నలు తెలుగులో మారు రూపం 
తాల్పాయి. 'రాముం డెవ్వని వంశంబునవాండు? రావణుండెవ్వని తనయుండు? ఏమి నిమిత్తంబున సీతాపహరణంబు సేసె? 
రామరావణులకు సంగ్రామం బెట్టు ప్రవర్తిల్లె?” - అని ఎజ్జన వేయించిన ప్రశ్నలు. 


పాండవసైంధవ సంబంధాలు బావమరదుల సంబంధాలు. ఇరుతెగలవారు ఉత్తమ వంశజాతులే. అయినా సైంధవు 
డనౌచిత్యానికి పాల్పడ్డాడు. ఈ భూమికతో ధర్మరాజు రామరావణుల వంశప్రసక్తిని ముందుగా తెచ్చి ఉంటాడు. సైంధవుడి 
కథలో ఉభయ వర్గాల పరాక్రమాలను తులనాత్మకంగా చెప్పుకొన్న వైఖరి కనపడుతుంది. ద్రౌపది పాండవుల పరాక్రమాన్నీ, 
కోటికాస్య సైంధవులు సైంధవ పరాక్రమాన్నీ కీర్తించటం స్పష్టం. ఆ భూమికతో రామరావణ పరాక్రమాలను గురించి ధర్మజుడు 
మూలంలో అడిగాడు. తెలుగులో ఆ ప్రశ్న లేదు. మూలంలో రామరావణ వైరమెందుకు గలిగిందని ప్రశ్న. దానికి కారణం 
శూర్చణఖకు జరిగిన అవమానం, ఖరదూషణాది రాక్షస సంహారం. సీత్రాపహరణం ప్రతీకార వ్యూహంలో భాగం. అందువలన 
అది డొంక తిరుగుడు ప్రశ్న. ఎజ్జన దానికి బదులు సీతాపహరణం ఎందుకు చేశాడని అడిగించాడు. శ్రోత- సైంధవుడు 
ద్రౌపదిని హరించటానికీ, రావణుడు సీతను హరించటానికీ ఉన్న భేదాన్ని తెలిసికొనదలిచాడు. ఆ తరువాత యుద్ధం జరిగింది. 
సైంధవ ఘట్టంలో కూడా విపుల యుద్దం సాగింది. రామరావణ యుద్దం కూడా అట్లాగే సాగి ఉండాలని భావించి ఆ 
వివరాలు ఎజ్జనగారి ధర్మరాజు అడిగాడు. మూలంలోని ప్రశ్నలకంటె తెలుగులోని ప్రశ్నలు శ్రోతృహృదయంలో ఉన్న ఆకాంక్షను 
క్రమబద్ధం చేసి ఆవిష్కరించినవి. కథా జీవితానికి బాట వేసినవి. 


పీఠరిక-68 


ఆరణ్యపర్వశేషంలో రామాయణ కథ - కథ కొజకు చెప్పింది కాదు, కళ కొరకు చెప్పింది. మూలంలో రూపుకట్టని 
ఎన్నో రూపచిత్రాలు తెలుగులో మధురంగా మనోహరంగా సజీవంగా కళ్ళ ఎదుట నిలుస్తాయి. దానికి కారణం ఎజ్జయ 
ప్రబంధశయ్య. భరతుడు చిత్రకూటంలో శ్రీరామదర్శనం చేసికొనటం రామాయణంలో ఒక ప్రసిద్ధ ఘట్టం. ఆ సందర్భంలో 
శ్రీరామ రూపవర్ణనం మధురంగా ఉండాలి. కాని, మూలంలో- “దదర్శ చిత్రకూటస్థం, స రామం సహలక్ష్మణమ్‌, తాపసానా 
మలంకారం ధారయంతం ధనుర్ధరమ్‌” (సం. 3.261.37) అని చెప్పబడి ఉన్నది. వేషానికి తపస్విగా ఉన్నా ధనుర్జారియై 
లక్ష్మణ సహితుడై ఉన్న రాముడిని చిత్రకూటంలో చూచాడని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు మూలకర్త. ఎజ్జిన ప్రబంధ పరమేశ్వరుడై 
రామమూర్తిని దర్శింపజేశాడు- 


మ. “కనియెం గోమలనీల మేఘ సుభగాకారున్‌ జటావల్కలా 
జినధారున్‌ సితభూతి భూషితుని రాజీవాక్షు. గల్యాణకీ 
రను గాకుత్‌స్థ కులప్రదీపకుని సీత్రాలక్ష్మ పతు స 
న్ముని లోకార్చితు సతృపాభరణు రామున్‌ రాజచూడామణిన్‌.' (ఆర. 6.309) 
ఎజ్జయ్య మాధుర్య గుణంలో మనోహరంగా చిత్రించిన రామరూపచిత్ర మిది. కథలో ఆయువుపట్టులైన వ్యక్తుల 
దర్శనాలను 'కనియెన్‌' అనే క్రియతో ప్రారంభించటం ఎట్టియ తీరు. రామాయణంలో రాముడు, సావిత్రి కథలో యముడు 
ఒక ప్రబంధశయ్యలో భిన్న రసాలకు ప్రాణచిత్రాలుగా నిలిచారు. 
మ. “కనియెం గోమలి నీలమేఘ విలసత్కాలాంజనాకారు ఘో 
రనిశాతోత్కట దంట్రు నుజ్జ్వలచలద్రకాక్షు€ బ్రత్యగ్రకాం 
చనవర్గాంబరు నంత్యకాల దహనజ్వాలా ప్రచండున్‌ జగ 
జ్ఞన సంత్రాసను నొక్కదివ్యు. బటుపాశప్రాఢ హస్తోద్ధతున్‌'. (ఆర. 7.217) 
నన్నయ స్థిరచిత్రాల ప్రసన్న శిల్పి. ఎజ్జయ మధురశిల్సి. 
ఒక చిన్న ఉపాఖ్యానంలో రామాయణంలోని ప్రధాన పాత్రల అక్షర రూపశిల్పాలను నిలిపి ఒక ఆర్ట్‌గ్యాలరీ సృష్టించాడు 
ప్రబంధ పరమేశ్వరుడు. విభీషణు(డు (6.278), బుక్షవానరవీరులు (6.292), త్రిదండి వేషంలో రావణుడు (6.336), జటాయువు 
చేసిన గాయాలతో నిలిచిన రావణుడు (6.348), వాలిసుగ్రీవుల ఉగ్రరూపాలు (6.380), త్రిజటాస్వప్నంలో కనపడిన విభీషణ 
రాఘవ మూర్తులు (6.398, 399) అశోకవనంలో విషణ్ఞమూర్తి సీత (7.28), సుషేణుడు (7.37); వానరవీరులు (7.64); 
కుంభకర్ణుడు (7.97), ఇంద్రరథం (7.146), కృశాంగి అయిన సీత (7.156). ఈ చిత్రాలు ఉపాఖ్యానాన్ని ఒక ప్రబంధంగా మార్చి 
వేశాయి. ఇంత తక్కువ కథలో ఇన్ని ఎక్కువ చిత్రాలు ఒక్కచోట కొలువు తీరటం అపూర్వం. 
ఎజ్జయగారి స్థిరరూప చిత్రాలు మధురంగా ఉంటే, చలచిత్రాలు మనోహరంగా ఉంటాయి. రామాయణంలో బంగారు 
లేడిని వర్ణించలేకపోతే అతడు కవే కాడని తెలుగువారు అనుకొంటారు. మూలంలో లేడికంటె వేగంగా కథ పరుగెత్తటంతో 
వర్ణనలకు తావే లేకపోయింది. భయంతో పరుగెత్తుతున్న బంగారు లేడిని ఎజ్జన స్వభావోక్తి సుందరంగా మనకు చూపించి 
కన్నుల పండువు చేశాడు. 


మ. “పజచున్‌ దవ్వుగం జేయలంతి నిలుచుం బట్టిక యాసాసలం 
బిటువోవుం బొదలందు డిందు6 బొడమున్‌ బిట్టుల్కి వేదాంటు. గ్ర 
మ్మజీ చూచుం జెవి దార్చి నిల్చు మలయున్‌ మట్టాడు. గోరాడు నే 
మజినట్టుండు. దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌.. (ఆర. 6.327) 


పీరిక-69 


హరిణవర్ణనంలో తెలుగు సాహిత్యంలో మొదటి వరుసలో నిలిచే మోహన సృష్టి ఇది. మనోహరత్వానికి మారు పే రీ 
రచన. ఇటువంటివే మరి రెండున్నాయి. దేని కదే. 


మధువనంలో విజయోత్సాహంతో విహరించే వానరవీరుల విచిత్ర సహజచేష్టల మనోహర వర్ణనం. 


ఉ. తేనెలు గ్రోలి క్రోలి, కడు( దియ్యని కమ్మని పండు లింపు సాం 
పాన(గ నాని యాని, పరపందిన నీడలు మెచ్చి మెచ్చి, మం 
దానిలశైత్యసౌరభ సమగ్రతకుం గడు. జొక్కి చాక్కి, యు 
ద్యానమునందు మారుతసుత ప్రముఖుల్‌ విహరించి తృప్పలై'. (7.11) 


లాటానుప్రాస శబ్దవైచిత్రి వానరచేష్టలలోని మాధుర్యాన్ని మనోహరంగా మలచి ఆస్వాదనీయతను పెంచిందీ రచనలో. 
ఎజ్టయ చలచ్చిత్రాలలో ఉత్తమమైనది - సీతాదేవి శోకానుభావ చిత్రం. తిక్కన ప్రక్కన ఎజ్జనను నిలిపే సాత్విక భావచిత్రం. 


సీ. “కన్నీరు జడిగొని క్రమ్మ( బ్రాం కెక్కిన | కమకపోల భాగములు గలిగి 
యవశమై యొజంగిన యంగవల్లిక పొంత | నున్న భూమీరుహం బూత గాంగ 
వెడలు నిట్టూర్పుల వేండిమి6 బగిలిన । యధరపల్లవము గారాకు6 బోల. 
దలయపుల సందడి దందడించిన తాల్మి। గదిరి శిరఃకంపగతుల బెరయ 


ఆ. నున్న పుణ్యమూర్తి నుత్తమ సౌందర్య | నవనతాస్య నార్త యైనదానిం 
గని విదేహతనయ గా నెజింగితి నేను | హా రఘుప్రవీర యనుచు నడలి. (ఆర. 7.28) 


తిక్కన అభినయ శిల్పాన్ని, అచ్చ తెలుగు పదాల పొందికను, రసాభ్యుచిత బంధాన్ని పుక్కిటపట్టిన ఎజ్జయ రచన ఈ 
పద్యం - మాధుర్య మనోహరత్వాలకు మచ్చుతునక. 


ఎజ్జన తిక్కన యుద్ధ వర్ణనలలోని మేలిమి శిల్పాన్ని తెచ్చి తన రణ చైతన్య చిత్రాలు మలచి రామాయణ కథను 
రక్తికట్టించాడు. యుద్దాలలో ద్వంద్వ యుద్దాల కొక ప్రత్యేకస్థానం ఉన్నది. వాలిసుగ్రీవులు, రామరావణులు, లక్ష్మణమేఘనాదులు 
మొదలైన వీరుల జంట యుద్దాలు మూలంలో మాటమాత్రంగా ఉన్నా, ఎజ్జిన వీర రౌద్రరసతరంగాలుగా మలచాడు. యుద్ద 
ఘట్టాలలో వీరోచిత ప్రసంగాలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది. ఆంగికాభినయానికి అవి వాచికాభినయ గౌరవాన్ని కలిగిస్తాయి. 
వీటికి తోడు కవి స్వీయ ప్రతిభతో వీరవిభావాలను వర్ణించి ప్రత్యేకతను ప్రదర్శిస్తాడు. వీటికన్నిటికి ఎజ్బయ రామాయణ కథలో 
ఎన్నదగిన ఉదాహరణ లున్నాయి. సంభాషణలకు- 6వ ఆశ్వాసంలోని 269, 318, 320, 338, 341, 405, 406, యుద్ద 
చైతన్య చిత్రాలకు-6. 346, 347, 380-384, 7. 64,66, 82-84, 118, 127, 142 మొదలైనవి. పుష్పకారూఢులై అయోధ్యకు 
బయలుదేరిన సీతారామచంద్రుల దర్శనం ప్రబంధ పరమేశ్వరుడు మధుర మనోహరంగా చేయించాడు. 


మ. “అవిరోధంబుగ జానకీసహితు(డై యాబద్ధరత్నప్రభా 
నవపుష్పం బగు పుష్పకం బను విమానం బెక్కి యర్క్మాన్వయ 
ప్రవరుం డిమ్ముల నేల సమ్మదభర ప్రాగ్భాగవారాకర 
ప్లవమానుం డగుచుం బురంబునకు. బ్రాప్తశ్రీ విశేషోన్నతిన్‌.' (ఆర. 7.166) 


పీరిక-70 


ఆరణ్యపర్వశేషంలోని రామాయణం కథ యథావాల్మీకం కాదు. “రామోపాఖ్యానమునందలి విశేషాంశములను స్వర్గీయ 
పెండ్యాల సుబ్రహ్మణ్య శౌస్రిగారు విపులముగా చర్చించినారు. వాల్మీకి రామాయణములో లేని నూతనాంశములెన్నియో 
దీనియందు గలవు. అందులో కొన్ని- రావణకుంభకర్ణాదుల పూర్వజన్మ వృత్తాంతము, వాలిసుగ్రీవులు యుద్ధము చేయుచుండగా 
హనుమంతుడు సుగ్రీవుని హారాలంకృతుని చేయుట, త్రిజటాకథా సందర్భమున అవింధ్యుడను వృద్దరాక్షసుని వృత్తాంతము 
మున్నగునవి. సీత యగ్ని ప్రవేశము చేసినట్లు ఎజ్జన వ్రాయలేదు. రామాయణ సన్నివేశములను గూర్చి విభిన్న కథనములు 
ప్రాచీనము నుండియు వాడుకలో నుండునట్లు తోచును” అని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనముగా రన్నారు. (ఆరణ్య 
పర్వపీరిక- “ఎజ్ఞాపెగడ- ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణం పు. 77). 


ఎజ్జన రామాయణం దొరకలేదన్న దిగులు ఈ కథ చదువుకొన్న తెలుగువారికి తీరిపోతుంది. 


12. సావిత్రి కథ మధురమహోజ్ఞ్యలం 


భారతీయ సాహిత్యంలో సావిత్రికి పతివ్రతామణులలో అగ్రతాంబూలం అందుతుంది. “పతిభక్తి తాత్సర్యంబున నఖిల 
దుఃఖంబుల కోర్చి శుభంబులొందిన పుణ్యసతి చరిత్రం” (ఆర. 7.169)గా సావిత్రి కథ ఆరణ్యపర్వశేషంలో చెప్పబడింది. ఈ 
కథంతా చెప్పి మార్కండేయు డిట్లా అన్నాడు. 


క. “'తనమగని, నత్తమామల । జననీ జనకులను దన్ను సకలంబును దా 
ఘనముగ సముద్దరించెను । జనవర! సావిత్రి ధర్మ చరితము కంటే!” 


తే. “ఆ పతివ్రతయట్ల యీ యాజ్ఞసేని | పరమకల్యాణ కర్మసంభావనీయ 
యధిప! మిమ్మును మీ యఖిలాన్వయంబు। నుద్దరించు మహాభాగ్యయుక్తి జేసి. (ఆర.7.279,280) 


“సావిత్రి ధర్మచరితము కంటే!” - అన్నాడు బుషి. “వింటే!” అనలేదు. అంటే - సావిత్రి ఆచరించిన ధర్మాన్ని దర్శించావా? 
అని భావం. చూచేది, వినేది భౌతిక దృష్టికి కనపడే ప్రవృత్తి ధర్మం. బుద్దితో దర్శించేది నివృత్తి ధర్మం. సావిత్రి జీవితంలో 
నైష్టికురాలైన వ్రతశీలి. ఆ వ్రతం పతివ్రతమే. దానివలన లౌకిక, అలౌకిక, భౌతిక ఆధ్యాత్మిక ఫలాల నామె సాధించింది. దానిని 
దర్శించి తెలిసికొనాలి. అంటే - సావిత్రి కథ దర్శనమూల మని తాత్పర్యం. ఆధ్యాత్మిక అంతరార్థ దర్శనం కథాఫలమని 
ఫలితాంశం. సావిత్రి కథ లౌకికకథ కాదు; ఆధ్యాత్మిక ప్రతీకాత్మక అభివ్యక్తి. 


సావిత్రిది ధర్మ చరితము - ధర్మాన్ని శీలంగా మార్చుకొన్న ప్రవృత్తి చరితము. చరితమంటే కథ అనే అర్థం లౌకికం. 
శీలం అనే అర్థం పారమార్థికం. ఆమె తమవారినందరినీ ఉద్ధరించింది. తమను తాము ఉద్దరించుకొని ఇతరులను ఉద్ధరించేవారే 
ఉత్తములు. సావిత్రి అటువంటి ఉత్తమురాలు. 


ఆమె తనపతిని ఉద్ధరించింది. ఎట్లా? ముందు ప్రేమించి, ఆ తరువాత వివాహమాడి, పతివ్రతగా ఆయన ననుసరించి, 
ఆపై మృత్యువు నుండి విముక్తుడిని చేసి ఉద్ధరించింది. వివాహమాడిన సంవత్సరానికి విగతజీవు డౌతాడని తెలిసి తెలిని 
పెండ్లాడి, మృత్యుభయం లేకుండ పతివ్రతాన్ని చేపట్టి అమృతత్వాన్ని సాధించిన సావిత్రిశీలం పతివ్రతా దర్శనానికే ఒక ప్రతీక. 
సావిత్రి కథను వ్యాఖ్యానించాలంటే సావిత్రి ధర్మశీలాన్ని దర్శించి వివేచించాలి. ఎందరో మహానుభావులు వేదకాలం నుండి 
సావిత్రి కథాతత్వాన్ని వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. అది యుగయుగాల కథ. 


పీరిక-71 


సావిత్రికథలో కొన్ని గ్రంథగ్రంథులున్నాయి. సవితృసంబంధమైన శక్తి- అంటే పరిశుద్ధజ్ఞానం సావిత్రి. ఆమెను 
ఉపాసించాడు మద్రేశుడు పదునెనిమిదేండ్లు. 18 బ్రహ్మసంఖ్య. దానిసిద్ధి సావిత్రి దర్శనం. అతడు కొడుకును కోరాడు. ఆమె 
కూతురు నిచ్చింది. మద్రేశుడు తన వంశాన్ని ఉద్ధరించే కొడుకును కోరాడు. సావిత్రి ఉభయవంశాలను ఉద్దరించగల పుత్రిక 
నిచ్చింది. మద్రేశుడికి ఆధ్యాత్మికంగా పుత్రిక విలువ తెలియదు. అందువలన తన కోర్కె సఫలం కాలేదని బాధపడి దేవితో 
మొరపెట్టుకొన్నాడు. ఆ మొర నాలకించిన సావిత్రి “యోగమూర్తి, గాఢకారుణ్య వికచహృత్కమలి. ఈ మాటలు ఎజ్జన ఎందుకు 
వాడినట్లు? 


ఆత్మను పరమాత్మతో యోగం చేయగలశక్తి యోగశక్తి. ఆమె (స్రైణమైన చైతన్యమూర్తిగా నిలిచి ఉన్నది. యోగవిద్య 
స్తీ శక్తి యొక్క చిత్కళయే. వివాహమంటే స్రీ-పురుషునితో యోగించటమే. జీవాత్మ పరమాత్మతో అద్వైత సిద్ధి పొందినట్లు. ఈ 
రహస్యాన్ని దానిశక్తిని, తత్ఫ్సలాన్నీ స్తీ గార్హస్థ్య ధర్మనిర్వహణం ద్వారా జీవితానుభవంగా మారుస్తుంది. స్రీ పురుషునితో సంసారం 
చేయటం ఆధ్యాత్మికంగా వారిరువురు అమృతమూర్తులని, పరమాత్మ స్వరూపులనీ, ద్వైతం లేదనీ, ఉన్నా అది లౌకికమనీ 
నిరూపించటమే. ఆ తత్వ్వమంతా చెపితే తెలిసికొనే వివేకం మద్రేశుడికి లేదు. అందువలన పుత్రుడి నివ్వటానికి బ్రహ్మ ఆజ్ఞ 
లేదని చెప్పింది సావిత్రి. అంటే అతడి కింకా బ్రహ్మజ్ఞానస్థాయిలో తత్త్వదర్శనం చేసే శక్తి రాలేదనీ, అది కుమార్తె వలననే 
కలుగుతుందని చెప్పింది. పుత్రిక కారణంగా కాలాంతరంలో నూరుగురు కొడుకులు కలుగుతారని తెలిపింది. అతడు కోరింది 
ఒక కొడుకునైతే, సావిత్రీదేవి ఇచ్చింది పుత్రశతాన్ని. దైవయోగం వలన కలిగించగలిగిన శక్తిమంతురాలైన పుత్రికను, ఒక పుత్రిక 
నూర్గురు పుత్రులతో సమానమన్నట్లు సూచించింది. నిజానికి - ఇవన్నీ దేవరహస్యంగా దాచవలసినవే. మద్రేశుడి దైన్యాన్ని 
చూచి తల్లివలె కరిగిపోయింది సావిత్రి. గాఢమైన దయతో వికసించిన హృదయంతో ఆ సంగతులన్నీ చెప్పింది. శక్తి రూపిణి 
అయిన స్ర్తీ కరుణిస్తే మాతృవాత్సల్యం అమృతమై వర్షిస్తుంది. 


సావిత్రీదేవి ప్రసాదంతో మద్రపతికి పుత్రిక పుట్టింది. ఆమె కూడా సావిత్రియే. పరాశక్తి వనితగా జన్మించి పతివ్రతం 
నిర్వహించి కులాన్ని ఉద్దరిస్తుంది. అది ఒక యోగప్రస్థానం. వనితకు కన్యాత్వం, పురుషుడికి బ్రహ్మచర్యం వుట్టుకతో వచ్చే 
దివ్యలక్షణాలు. స్రీ తన కన్యాత్వాన్ని బ్రహ్మచర్యంతో యోగింప చేస్తుంది. అది ధర్మం, యోగం. బ్రహ్మలో చరించే పురుషతత్త్వంతో 
యోగమైన స్రీ- బ్రహ్మంలోనే చరిస్తుంది. అప్పుడు పురుషుని కంటె స్రీ తత్త్వతః భిన్నం కాదు. దీనిని సాధించటానికే ఉపవాసవ్రతం. 
దేవుడితో కలిసి వసించటం ఉపవాసం. పరమాత్మ చైతన్యమైన భర్తతో కలిసి పరమాత్మ చైతన్యంగా జీవించే జీవాత్మ యోగసాధనమే 
ఉపవాస వ్రతం. సావిత్రి త్రిరాత్రోపవాసం చేస్తుంది. దీని తాత్సర్యం యోగపరంగా చెప్పుకొనాలి. శరీరాలుగా రెండుగా బ్రతికే 
భార్యాభర్తలలో భార్య ఉపవసించటం వలన మొదటి రాత్రి దేహభావం తొలగిపోతుంది. రెండవ రాత్రి ఆత్మభావంలో అభేధస్థితి 
కలుగుతుంది. మూడవ రాత్రి అద్వైతసిద్ది ఎర్పడుతుంది. ఈ సాధన సావిత్రీదేవీ దత్తమైన ఆత్మజ్ఞానం వలన పుట్టుకతోనే 
తెలిసికొనిన స్థితప్రజ్ఞారాలు మద్రేశుడి కూతురు సావిత్రి. 


సావిత్రి యుక్రవయస్కురాలుకావటం గార్భస్థ్య ధర్మాన్ని ఆశ్రయించి పతివ్రతాన్ని ప్రారంభించే సమయ మాసన్నం 
కావటం. ఆమె తనంతట తాను ఎన్నుకొన్న వరుడు సత్యవంతుడు. నిత్యసత్యస్వరూప జ్ఞానానంద చైతన్యం సత్యవంతుడనే 
భర్త. అతడల్సాయుష్కుడని, సంవత్సరంలో చనిపోతాడని నారదుడి హెచ్చరిక. అప్పుడు సావిత్రి అన్నమాట లివి - 


క. “వినుము మనోవాక్కాయము । లను మూ(డుదెజింగు లందు నంతఃకరణం 
బనఘ! ప్రధానము గావున | మనసున గైకొన్న భర్త మానుట దగునే?. (ఆర. 7.183) 


భర్శభావన శరీరస్పృహతో, వాక్‌స్పృహతో, అంతరంగ స్పృహతో మూడంచెలలో ఉంటుందనీ, అందులో చివరిదే 
భర భావనకు ముఖ్యమనీ సావిత్రి చెప్పింది. ఆ భావన యోగులైన వారికే ఏర్పడుతుంది. నారదుడు దానిని గుర్తించి, వెంటనే 


పీరిక-72 


ఆమెకు సత్యవంతుడితో వివాహం చేయుమని అనుమతించాడు. “కమలానన చేసిన పుణ్యగౌరవంబున నయినం బ్రియుండు 
పరిపూర్ణచిరాయు రుపేతుండయ్యెడున్‌” - అని ఆశీర్వదించాడు నారదుడు. 


అనుకొన్న ప్రకారం వివాహమైపోయింది. సావిత్రి వనవాసయోగ్యమైన నారచీరలు కట్టి, దీక్షావ్రతంతో పతిసేవ చేస్తున్నది. 
త్రిరాత్రోపవాసవ్రతం చేసింది. ఆ తరువాత భర్తతో కలిసి అడవికి పోయింది. పెద్దలు ఆమెకు “సౌభాగ్య భాగ్యవర్టనం' కావాలని 
ఆశీర్వదించారు. పతియొక్క పరిపూర్ణానురాగం సౌభాగ్యం. దానిని పూర్తిగా పొందటం భాగ్యం. అంటే పతివ్రత తనకును 
భర్తకును యోగసిద్ధిలో ఎటువంటి భేదం లేదని అనుభవంలోకి తెచ్చుకొనటం. దీనినే భార్యాభర్తల అద్వైతసిర్సి అంటారు. 


సత్యవంతుడు మృతి చెంది దేహాన్ని వదలుతాడు. సావిత్రి దేహంతో బ్రతికి ఉంటుంది. అద్వైతసిద్ది పొందిన తరువాత, 
శరీరావరణ భావం పోయి ఆధ్యాత్మిక స్థితియే ఆమెలో జాగృతమై ఉంటుంది. అందువలన మృత్యువు అటువంటి దంపతులను 
విడదీయలేడు. అందుకే దూతలను పంపక తానే వచ్చాడు. తన రాక గమనించి దర్శించగలిగిన సావిత్రి ఆత్మజ్ఞానానికి 
ఆశ్చర్యపోయాడు యముడు. సత్యవంతుడి ప్రాణాలను బంధించి యముడు తనవెంట తీసికొనిపోతున్నా సావిత్రి ఆయన 
వెంటనే ఎటువంటి అవరోధాలు లేకుండా పోగలిగింది. ఎట్టా? ఆ ప్రశ్నయే సావిత్రి కథలో యక్షప్రశ్న. 


" By her power of austerity, it appears that her life and her husband's life is inseparable and 
hence God of Death had to surrender and give her the boon of restoring her husband to life". (The light 
of Ramayana P.325) అని జస్టిస్‌ పమిడిఘంటం కోదండ రామయ్యగారు మంచి తీర్చు చెప్పారు. యమపాశబద్భుడైన 
సత్యవంతుడి జీవుడు సావిత్రి జీవుడి కంటె భిన్నుడు కాడని సావిత్రి తన త్రిరాత్రోపవాసయోగసిద్ధి వలన యముడి కర్థమయ్యేటట్లు 
చేసింది. అందువలననే భర్తవెంట యోగయానం చేయగలిగింది. సావిత్రి యముడివెంట పోవటం లేదు. యముడే 
సత్యవంతుడితోపాటు సావిత్రిని కూడా తత్త్వతః తీసికొనిపోతున్నాడు. కాగా, సావిత్రి జీవుడికంటె సత్యవంతుడి జీవుడు కూడా 
భిన్నుడు కాడు. ఆ సత్యం సత్యవంతుడి అనుభవంలో లేదు. అందువలన అతడు పేరుకు సత్యవంతుడు. అర్హతకు సత్పురుషుడు, 
సత్యసాధకుడు. దాని ఫలమే యమపాశబద్దత. సావిత్రి అమృత జీవి. ఆమెతో అభిన్నుడైన సత్యవంతుడు మృతస్థితిని పొందటానికి 
వీలులేదు. సత్యవంతుడి మృతి ఆపాదితమే కాని సహజం కాదు. ఆ స్థితి సావిత్రి పతివ్రతాయోగసిద్ధివలన అతడికి కలిగింది. 
యముడు సందిగ్ధంలో పడ్డాడు-' 'సత్యవంతుడి ప్రాణాలు తీయబోయి సావిత్రి ప్రాణాలు కూడా తీశానా?' అని. పరీక్షించి 
చూచాడు. సావిత్రి పతివ్రత యోగప్రస్థాన సిద్ధులను క్రమంగా ఆవిష్కరిస్తూ వస్తున్నది. గమనించాడు. 


క. 'పతు లెందు. జనిన నచటికి | సతులుం జనవలదె? నీ ప్రసాదమునను మ 
త్సతిభక్తి కతమునను సం । స్తుతగుణ! నా కరుగరాని చోటుం గలదే? (ఆర. 7.222) 


పై పద్యంలోని వాక్యాలు ఎజ్జన చతురోక్తులు. కాకువులు వాటి ప్రాణాలు. చనవలదె? అరుగరాని చోటుం గలదే? 
అనే మాటలు రెండర్భాల నిచ్చేవి. భర్త ఎక్కడికి వెళ్ళితే అక్కడికి భార్య వెళ్ళకూడదా? ఇది ఒక లౌకికార్థం. తప్పకుండా వెళ్ళాలి 
అనో, వెళ్ళకుండా ఆపవచ్చునా? అనో (చనన్‌+వలదె?) ఏర్పడే అర్థవిశేషం ధర్మపరమైన అర్థం. వెళ్ళకూడని చోటున్నదా అని 
లౌకికార్థం. ధర్మప్రసాదం చేత, పతిభక్తి ప్రభావం చేత (పురుషకారదైవానుకూల్యాల అనుసంధానం వలన) వెళ్ళలేని చోటు 
ఉన్నదా? అని ధర్మపరమైన అర్థం. లౌకికార్థం తెలిసినవారు లౌకికులు. అందులోని ధర్మతత్తం తెలిసినవారు ధర్మదేవతలు. 
వారు లోకంలో సజ్ఞనులవలె దర్శనమిస్తారు. వారిదర్శనం పాపనాశనం చేస్తుంది. ఏదోవిధంగా ఫలాన్నిస్తుంది. ఇది ధర్మవర్తనం 
వలన కలిగే యోగం. దానిని చతురోక్తి పథంలో పలికింది సావిత్రి. యము డాశ్చర్యపోయాడు-ఆమె చతుర (ప్రగల్భ) వచనాలకు. 
ఆమె ఉదారవాగ్భంగికి మెచ్చి పతిప్రాణాలు తప్ప ఏదైనా వరమిస్తానన్నాడు. సాళ్వభూపతికి కనుచూపు వచ్చేటట్లు వరం 
కోరింది సావిత్రి. యముడు దానిని ప్రసాదించాడు. కథలో ధర్మసూక్తి సావిత్రిది. చతురోక్తి ఎజ్జయది. 


పీరిక-73 


వరమిస్తే భర్తనుండి వేరుపడుతుం దనుకొన్నాడు యముడు. ఆమె మరల యోగయానం సాగించింది. మొదటివరం 
పతివ్రతాధర్మంలోని సహగమన ధర్మానికి అందినఫలం. ఆపైన సావిత్రి ఆర్యధర్మాన్ని గురించి ప్రస్తావించింది. యముడు 
ఆర్యుడు కావటంతో ఆశ్రితుల కోర్కెలు తుదముట్టతీర్చటం ఆయన కర్తవ్యం. అతడు ధర్మదేవత. ధార్మికు లాచరిన్తున్న 
ధర్మానికి అనుగుణమైన ఫలాన్ని అందించాలి. అతడు జీవులకు కర్మఫలాలను సమంగా సమకూరుస్తాడు కాబట్టి సమవర్తి. 
భూతాలను నియమిస్తాడు కాబట్టి యముడు, పాపాలను శమింపచేస్తాడు కాబట్టి శమనుడు. ఈ మాటలతో సావిత్రి యముడిని 
ప్రశంసించింది. ఇది పైకి ప్రశంసే కాని, లోనారసి చూస్తే పతివ్రత స్వీయధర్మంతో సాధించే యోగశక్తుల ఫలాన్ని ప్రకటించటం. 
అంటే పతివ్రతా ధర్మయోగంవలన సర్వార్థసిద్ది, సర్వధర్మ సమభావం, సత్కర్మాచరణశీలం, శమదమాది తపస్సిద్ధులు కలుగు 
తాయని సావిత్రి చెప్పింది. అవి ఆమె సాధించిన సిద్ధులు. వాటికి తగిన ఫలాన్ని గుర్తించి ఇవ్వటం ధర్మదేవత ధర్మం- అని 
పలికింది. ఇవి చమత్కార వాక్కులు కావు. మధురోక్తులు. 


ఆ మాటలు విని, దప్పికవేసినవాడు చల్లని నీరు త్రాగి ఎంత సంతోషపడతాడో అంత ఆనందం పొందా డా ధర్మదేవుడు. 
ఆమె మాటల చమత్కారాన్ని చూచి కాదు, ఆమె పొగడ్తలకు ఉబ్బిపోయి కాదు. సావిత్రి ధర్మాన్ని వాజ్మనః క్రియలలో సమంగా 
సాధించి ఆచరిస్తున్నందుకు. అందుకే ఆగ్రుడై పతిప్రాణాలు తప్ప ఏ వరమైనా కోరుకొనుమన్నాడు. ద్యుమత్సేనుడు కోల్పోయిన 
రాజ్యం తిరిగి అతడికి లభించేటట్లు కోరింది. యము డావరాన్ని ప్రసాదించాడు. పతిభక్తికి తగిన ఫలాన్ని పొందావు, ఇక తిరిగి 
పామ్మని సావిత్రిని కోరాడు. 


ఆమె తాను తిరిగిపోవటం తన ధర్మం కాదని ప్రతిపాదించింది. “ధర్మాత్ములు తాము చేసే ధర్మాన్ని ట్ర పరిస్థితులలోనూ 
వదలకూడదనీ, ఆ దీక్షలో మోహతాపాలకు తావుండరాదనీ ధర్మం తెలిసినవారు చెప్పుతారు. ప్రథమ ధర్మాధ్యక్షుడైన యమధర్మరాజే 
ఆ ధర్మస్థితిని రక్షించకపోతే ఇక మరెవరు దిక్కు?” అని ప్రశ్నించింది. 


క. “కావునంబతియనుగమనం । బేవిధమున విడువ. దగునె? యెట్లయినను మో 
హావేశము( బొందక ధ । ర్మావప్టితి సలుపవలదె? యవహితబుద్దిన్‌.' (ఆర. 7.238) 


ఈ పద్యంలో పతి అనుగమనం చేయకుండా విడవటం ధర్మమేనా? మోహావేశాలకు లోనుకాకుండా ధర్మాన్ని నిలపటం 
ధార్మికుల కర్తవ్యం కాదా?- అని తన ధర్మాచరణస్థితి యొక్క నిత్యత్వాన్ని స్థిరపరిచింది. “పతి అనుగమని మంటే మృతియా? 
యమపాశబద్దతయా? పతి ఎక్కడికి పోతున్నాడని సతి ఆయన వెంటపోవాలి? ఈ ప్రశ్నలన్నీ తలయెత్తుతాయి. సావిత్రికి 
పతిస్థితియే సతిస్థితి. ఆతడు మృతుడైతే సతి మృతిపొందటమే ధర్మం. యము డామె ప్రాణాలను కూడా తీసికొనిపోవాలి కాని, 
రాకూడదని అడ్డుపెట్టకూడదు- అని ఆమె తాత్పర్యం. 


సతీపతుల మధ్య సావిత్రి సాధించిన అభేదభావస్థితిని యముడు గమనించాడు. ఆమెను “ప్రకటధర్మవిశేష తత్పరు” 
రాలని అభినందించి, పతిప్రాణం తప్ప మరొకదాన్ని కోరుకొనుమన్నాడు. మద్రేశ్వరుడికి పుత్రశతం కలగాలని కోరింది. ఆ 
వరాన్ని ధర్ముడిచ్చాడు. మూలంలో సావిత్రి అయిదు వరాలు కోరింది. మద్రేశ్వరుడికి శతపుత్రలాభం వరంగా ప్రసాదించిన 
తరువాత సావిత్రి తనకు కూడా శతపుత్రలాభాన్ని వరంగా కోరుతుంది. యముడు దానినీ ఇస్తాడు. ఆ తరువాత భర్త లేకుండ 
పుత్రు లెట్టా కలుగుతారు? అది ధర్మవిరుద్ధం కాదా? అని ప్రశ్నించి యముడిని ఉచ్చులో పడవేస్తుంది. చివరకు తప్పనిసరియై 
సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చాడు. ఎజ్జన ఈ భాగం వదిలాడు. ఆ ప్రశ్న అడిగిన సావిత్రి అచ్చమైన లౌకిక ప్రజ్ఞ 
ప్రదర్శించింది. ఉదాత్తత కోల్పోయింది. అందువలన ఎజ్జన వదలిఉంటాడు. 


పీరిక్ర-74 


సతీసహగమనానికి ధర్మయోగపరమైన వ్యాఖ్యానం చేసింది సావిత్రి. యమధర్మరాజు ఉక్కిరిబిక్కిరయ్యాడు. కాలంతీరిన 
సత్యవంతుడిని తీసికొనివెళ్ళే హక్కు ఉంది కాని, కాలం తీరనిది మరణంలో సతిని పతితో అనుగమనం చేయించే హక్కు 
యముడికి లేదు. యముడు అప్పుడొక చమత్కారం చేశాడు. “సావిత్రీ! నీవు నీపతి వెంట చాల దూరం నడిచివచ్చావు. నీ 
అనుగమన ధర్మంలో చాల అలసిపోయావు. ఇక తిరిగి పొమ్మన్నాడు. ఆమె వెంటనే స్పందించింది. భర్త నాశ్రయించిన 
ఆమెకు అలసట లేదనీ, 'సతులకు నన్యమెట్టిదియును ధర్మమె భర్త సంశ్రయము కాకి అనీ తేల్చిచెప్పింది. 


సావిత్రి పతివ్రతాధర్మ ప్రస్థానంలో సాధించింది అద్వైతయోగసిద్ధి. దానివలన ఆమెకు అమృతసిద్ధి కలిగింది. ఆమెవలన 
కలిగిన యోగంతో సత్యవంతుడు మృతుడు కాలేడు. దానిని ధర్ముడు గుర్తించి పరిష్కారం కొరకు యోచించాడు. సావిత్రి 
ఆత్మధర్మనిరతులైన పుణ్యాత్ముల వర్తనాన్నీ, సాప్తపదీన న్యాయాన్నీ ఉపన్యసించింది. “పతివినాకృత' (పతిలేకుండా చేయబడిన 
వనిత) లోకంలో ఎట్లా దూషిత బెతుందో, సర్వమంగళ విశేషాలకు దూరమౌతుందో చెప్పింది. ధర్మాచరణానికీ, తత్ఫలసిద్ధికీ 
జీవితంలో ఇహవర సంబంధం ఉంటుందని విడమరచి చెప్పింది. భార్యాభర్తలు కలిసి ఇహంలో ఉంటేనే, పరంలో 
అనుభవించదగిన అద్వైతయోగసిద్ధి కలుగుతుందని వివరించింది. ఆమెలో పతివ్రతా ధర్మం అమృతయోగంగా నిలిచింది. అది 
లౌకికంగా ఫలించాలి. అదే సిద్ధులు సాధకుల కివ్వగలిగిన వరం. ధర్ముడు ప్రసన్నుడైనాడు. పూర్ణఫలాన్ని అందించాడు. 


చ. కొను మిదె నీ మనఃప్రియుని( గోమలి, వీ(డు చతుశృ్శతాబ్దముల్‌ 
మను నిటమీందం బుత్రుల6 గ్రమంబున నూర్వుర గాంచు6 గీర్తివ 
ర్భను( డగు, సంతతాధ్వర వితానములం బరితుష్టిసేయు న 
య్యనిమిషకోటి కల్లను, నిజాన్వయమౌళివిభూషణంబగున్‌. (ఆర. 7.251) 


ఈ పద్యం తరువాత జరిగిన కథ అంతా సావిత్రి సాధించిన వరాల ఫలానుభవమే. ఆ వరుసనంతా మధురంగా చెప్పి 
ఎజ్జన సావిత్రి కథను సర్వాంగసుందరం చేశాడు. 


ఎజ్జన సావిత్రి కథలోని తాత్వికార్థాన్ని ధ్వనిమయం చేయగల చతురోక్తులను రచనలో మణులవలె నిబంధించాడు. 
ఆ కాంతులలో కథలోని బోధ వెలుగులోకి వచ్చింది. 


సావిత్రి కథను ఎన్నుకొని అరవిందయోగి ఒక మహాకావ్యాన్ని ఆంగ్లంలో రచించారు. ప్రపంచసాహిత్యంలో 
సమున్నతాధ్యాత్మికేతిహాసంగా అది ప్రసిద్ధికెక్కింది. ఆయన భావంలో సావిత్రికథ అమృతత్వసాధన యోగం. పరాశక్తి ప్రాపంచికళ్లేశ 
విమోచనార్థం మానవరూపంలో సావిత్రిగా అవతరించింది. మూర్తీభవించిన సత్యమే సత్యవంతుడు. మానవలోకంలో సత్యాన్ని 
స్థాపించటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్న మానవ ప్రవృత్తికి ప్రతినిధి సత్యవంతుడు. అతడు విధివశాత్తు మరణిస్తాడు. అయితే ఆ 
మానవయత్నం విషాదాంతం కారాదు. అందువలన మూర్తీభవించిన దివ్యానుగ్రహమైన సావిత్రి అసత్యసూత్రధారి అయిన 
యముడితో పోరి, తన తేజస్తత్త్వ్వంతో మృత్యుదేవతా స్వరూపాన్ని లయం చేసి, మానవుడికొరకు, మానవ జగత్తు కొరకు 
అమృతత్వాన్ని సంపాదించింది. 


సావిత్రి మగడిని ఉద్ధరించటమంటే ఈ విధంగా నిశ్చయించగలిగితే మిగిలినవారిని ఉద్దరించిన కథకు భాష్యం 
చెప్పటం సులభం. దైవానుగ్రహం లేని సత్యసాధకుడు సత్యవంతుడు. ఆ కొడుకును నమ్ముకొన్న తల్లిదండ్రులకు రెండు 
కళ్ళూ పోయాయి. అంటే వారికి ఇహపరాలూ గ్రుడ్డివైపోయాయి. ఇహసుఖాలు దూరమయ్యాయి కాని, వారు తపస్సుకూ, 
జ్ఞానార్జనకూ అనువైన అడవిలో ఉండటంవలన సత్సంగభాగ్యం లభించింది. దానికి ఫలంగా దివ్యానుగ్రహరూపురాలైన సావిత్రి 
సత్యవంతుడిని చేరింది. ఆమెను గైమతో ఆరాధించాడు సత్యవంతుడు. ఆమె “యోగమూరి), “గాఢకారుణ్యవికచహృత్కమల' 


నా 


పీరిక-75 


అయింది. సత్యవంతుడితో యోగించి తన అమృతత్వయోగసిద్ధిని పంచింది. తాను మృత్యువును మెప్పించింది. సత్యవంతుడికి 
అమృతత్వసిద్దిని పొందించే యోగాన్ని ప్రసన్నబుద్దితో అందించింది. అతడు తల్లిదండ్రులకు ఆత్మచక్షువుల వంటివాడు. అతడి 
వలన ద్యుమత్సేన దంపతులు లౌకిక ఆధ్యాత్మిక దృష్టులను పొంది సావిత్రీ సత్యవంతుల ధర్మయోగాన్ని ఆరాధించారు. వారికి 
రాజ్యసుఖాలు అందాయి. సావిత్రి అత్తమామలు ఇహపరసుఖాలు పొందారు. మద్రపతి పుత్రశతాన్ని పొందాడు. అతడికి కోరిక 
అదే. సావిత్రి స్వయంగా గార్హస్థ్యధర్మాచరణంలో సతి పతివ్రతాయోగం ద్వారా సాధించగలిగిన పూర్ణఫలం సాధించింది. దానికి 
సుమంగళీత్వమని పేరు పెట్టింది. లోకంలోని సాధ్వుల కందరికీ అది ఒక సాత్విక యోగమనీ, దానివలన జగత్కల్యాణం 
కలుగుతుందనీ, తన జీవితమే ఒక సందేశంగా చెప్పింది. ద్రౌపది కూడా పతివ్రతా ధర్మమార్గానుశీల. ఆమె పతులను భక్తితో 
సేవించి క్రమంగా ధర్మానురక్తినీ, కర్మాభిరతినీ, భక్తిప్రవృత్తినీ, జ్ఞానరతినీ, బుజుమతినీ సాధించి, తననూ తన వంశాన్నీ 
ఉద్దరించగలుగుతుందని మార్కండేయుడు చెప్పాడు. ఇది ఉపాఖ్యాన తత్త్వం. కథ మధురం. బోధ మహోజ్జ్వలం. ఎజ్జన 
తీర్చిదిద్దిన విధం మధురమహోజ్వలం. 


13. ఆరణ్యపర్వం : అంతరార్థం 
థి 


క. “ఆరణ్యపర్వ మనంగా | నారణ్యప్రముఖ షోడశాంతః పర్వా 
ధారమయి సకలసూరి స | భారమ్యం బగు తృతీయపర్వము వెలయన్‌.” (ఆది. 1.40) 


అని నన్నయభట్టు పర్వసంగ్రహంలో చెప్పినట్లు ఆరణ్యపర్వం సకలసూరిసభారమ్యం. పండితసభలలో రమ్యత 
కవితావిలాసాలను వివేచించటంలోనే కాక, తత్త్వవివేచన చేయటంలో కూడ దర్శనమిస్తుంది. అందువలన భారత, రామాయణ, 
భాగవతాది పవిత్రగంథాలలో నిబంధించబడే ఆధ్యాత్మికమైన అంతరార్థాలను మథించి వెలికితీసి ఆత్మానంద నవనీతాన్ని 
అందించటం సూరిసభల సంస్కృతి. మహాభారతంలోని అంతరార్థాన్ని గురించి అనేక విశేషాలను వ్యాఖ్యానించి చెప్పిన పండితులు 
దేశంలో ఎందరో ఉన్నారు. వారిలో డా॥ వేదుల సూర్యనారాయణ శర్మగారొకరు. వారు “అంతరార్థ మహాభారతము” (ముక్తి 
సాధనామార్గము) అనే గ్రంథాన్ని క్రీ.శ. 1985లో రచించారు. అందులో భారతంలోని ప్రసిద్ధ కథాంశాలకన్నిటికి ఆధ్యాత్మికమైన 
అంతరార్జ్థాలను చెప్పారు. వాటిలో ఆరణ్యపర్వ కథార్థాలకు వా రిచ్చిన అంతరార్థ విశేష సూచిక- 


ఆరణ్యపర్వకథాంశం ఆధ్యాత్మిక సాధన రూప అంతరార్థం 

1. సూర్యోపాసన - జ్ఞానధ్యాన సాధన 

2. పాశుపతాస్త్రప్రాప్తి - ఇంద్రియ వశీకరణ సాధన 

3. నలోపాఖ్యానం - అసంగతత్త్వ సాధన 

4. తీర్థయాత్రా ఫలం - ఆత్మగుణలాభసాధన 

5. అగస్త్యుని మాహాత్మ్యం - నిశ్చలతత్వ్వంతో మాయానాశన సాధన 

6. వింధ్యగర్వాపహరణం - తార్కికహేతువాద ఖండనా సాధన 

7. అగస్త్యుడు సముద్ర జలపానం చేయటం - నిశ్చలతత్వసాధనలో భగవంతుని ఆవరించిన 


మాయను నాశనం చేసే సాధన 
8. పరశురామోపాఖ్యానం - పరమానందానుసంధాన సాధన 


9. సుకన్యోపాఖ్యానం = అద్వైతసిద్ది సాధన 


పీరిక-76 


10. సోమకో పాఖ్యానం - ప్రకృతి ప్రలోభనంతో సాధనా భ్రష్టతను 
నివారించుకొనే సాధన 

11. సౌగంధిక పద్మాపహరణం - వ్యష్టిగతానందంలో సమష్టిగత నిర్విషయ 
బ్రహ్మానంద సంధాన సాధన 

12. జటాసురవధ - త్రిపుటీగత మాయావినాశన సాధన 

13. నివాతకవచ కాలకేయుల వధ - కుంభకయోగగతి తామసికవృత్తివినాశసాధన 

14. మత్స్యోపాఖ్యానం - అహంకార మమకార విచారణ సాధన 


15. భర్శవశీకరణం గూర్చి సత్యభామా 


ద్రౌపదుల సంభాషణ - పరమాత్మవశీకరణ సాధన 
16. ఘోషయాత్ర - తామసిక దుష్కార్యనివారణ సాధన 
17. సీతారాముల చరిత్ర - ప్రకృతి పురుషైక్య సాధన 
18. సావిత్ర్యుపాఖ్యానం - పరమాత్మను చేర్చే నిస్స్వార్ధసాధన 
19. ఇంద్రునిచే కర్ణుని కవచకుండలాల అపహరణం - ముక్తిని కోరే మనస్సు ద్వారా కుంభక యోగ 


గత దోషనివారణ సాధన 
మహాభారతం ప్రతిపర్వరసోదయం. ప్రతిపర్వం అంతరార మహోదయం. 


14. కవిత్రయ మహాభారతం : వ్యాఖ్యానం 


ఆంధ్రుల ఆదికావ్యమైన ఆంధ్ర మహాభారతానికి సమగ్రవ్యాఖ్య వెలువడటం ఆంధ్ర సాహిత్య చరిత్రలో అరుదైన 
ఘట్టం. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహ పూర్ణఫలంగా ఇది తెలుగువారికి అందటం 
అదృష్టవిశేషం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు సాగించే బృహత్తర ధర్మప్రచారయజ్ఞంలో ఈ అక్షర సమారాధనం ఆంధ్రావళికి 
మోదాన్ని కలిగించే అమృతసంభావనం. ఈ పవిత్ర మహత్తర పుణ్యకార్యంలో స్వామిపక్షాన కార్యకర్తలై ఈ భారతభారతిని 
సేవిస్తున్న మాన్యులు, మహనీయులు- టి.టి.డి. బోర్డ్‌ ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వ్యాఖ్యాతలుగా 
పాల్గొన్న విద్వన్మణులూ, సంపాదకవర్గ సభ్యులూ, సలహామండలి సభ్యులూ, అంతేకాక ఎన్నో విధాల ఈ కార్యక్రమ విజయానికి 
నిరంతరం కృషి చేస్తున్న అధికార, అనధికారులూ ధన్యులు. వారికి నా కృతజ్ఞతాంజలులు. 


ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి ఆమోదించి, ప్రోత్సహించిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన స 
కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ కూ నా ధన్యవాదాలు. 


పగిరి సంపాదకులకూ, 


pair 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటిగా- రెండు భాగాలలో - వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా సిద్ధమయింది. అందులో నన్నయ రచించిన ఆరణ్యపర్వభాగం 
మొదటి భాగంగాను, నన్నయ పేర ఎజ్జియ పూరించిన ఆరణ్యపర్వశేషం ఈ రెండవ భాగంగానూ వెలువడుతున్నాయి. ఈ 
విధంగా ఆరణ్యపర్వం రెండు భాగాలుగా రావటం కూడా ఇదే ప్రథమం. ఒక క్రొత్త ఒరవడి కూడా. ఆరణ్యపర్వశేషాన్ని రచించి 
ప్రబంధపరమేశ్వరుడుగా ప్రసిద్ధి పొందిన ఎజ్టాపెగ్గడ కవితా వ్యక్తిత్వాన్ని విసృతంగా, సమన్వయాత్మకంగా, సాధ్యమైనంత 
విషయ సమగ్రంగా చిత్రించే పీఠికతో వెలువడటం ఇందులో విశేషం. సహృదయులు ఈ ప్రయత్నానికి సంతోషిస్తారని ఆశిస్తున్నాను. 


విద్వత్కవులు, పండితులు, రాష్ట అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు అయిన డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యుల 
వారు ఆరణ్యపర్వానికి రమణీయ వ్యాఖ్య రచించారు. వారు మొదట నరళగ్రాంథిక భాషలో వ్రాయగా, దానిని శిష్ట 


పీరిక-77 


వ్యావహారికంలోకి మార్చటం జరిగింది. దానికి వారు దయతో అంగీకరించారు. దీనిని శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు 
ప్రచురించటం ముదావహం. వారికి నా కృతజ్ఞతలు. 


ఆరణ్యపర్వశేషం ప్రూపులు సరిచూడటంలో తోడ్పడిన విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికి, 
డాక్టర్‌ వి. సీతాకల్యాణి గారికి, డాక్టర్‌ జె. రామ సుబ్బలక్ష్మి గారికి, శ్రీమతి జి. సుశీల, శ్రీమతి లక్ష్మీవిద్యానాథ్‌గారలకు నా 
ధన్యవాదాలు. భారతం మీద వచ్చిన లఘువ్యాఖ్యలను సేకరించటంలో తోడ్పడిన డాక్టర్‌ దంటు హేమలత గారికి ముద్రణ 
కనువైన అక్షరాకృతి నిచ్చిన శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జి.యస్‌. లక్ష్మిగారికి నా శుభాకాంక్షలు. 


భక్తజన కల్పద్రుమమైన భద్రమూర్తి పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ధర్మకల్పద్రుమమైన ఈ భారత వ్యాఖ్యకు 
ప్రభువు. సత్యశివసుందరమైన ఆ స్వామి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా పుణ్యపూజాకుసుమ 
మంజరిగా భక్తితో సమర్పించుకొంటున్నాను. 


హైదరాబాదు జి.వి. సుబ్రహ్మణ్యం 
వృష ఉగాది ప్రధాన సంపాదకుడు 
25-3-2001 కవిత్రయ మహాభారత ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్తానం. 


ఆరణ్యపర్వశేషం - కథాసారం 


ఎర్రనైన కిరణాల రాగరుచితో శరత్కాల సూర్యోదయ సమయాలు ప్రకాశించాయి. ఆకాశం మబ్బులు వీడి తేటపడింది. 
పద్మాలు వికసించాయి. రాజహంసలు, బెగ్గురు పిట్టలు, తుమ్మెదలు చేసే మధుర నాదాలు వ్యాపించాయి. నెమళ్ళు నాట్యం 
చేస్తూ క్రేంకార నాదాలు చేశాయి. వర్షాకాల మేఘాలు శరత్కాలానికి భయపడి నేలకు దిగి వచ్చినట్టుగా ఏనుగుల గుంపులు 
మదజలాలు వర్షిస్తూ ఘీంకరిస్తూ వనాలలో తిరిగాయి. దక్షిణాన ఆకసంలో అగస్త్య నక్షత్రం కనిపించింది. తెల్లని మబ్బులు 
క్రమ్ముకొన్న ఆకాశంవలె రెల్లుపూలు చుట్టూ కాసిన సరస్సులు బింబ ప్రతిబింబ భావంతో రాణించాయి. అటువంటి రమణీయ 
శరత్కాలంలో పాండవులు సరస్వతీ నదిని సేవించి కామ్యకవనం చేరారు. 


శ్రీకృష్ణు డా సంగతి తెలిసికొని పాండవులను చూచి యోగక్షేమాలు తెలిసికొనటానికి సత్యభామా సమేతుడై కామ్యకవనానికి 
వచ్చాడు. అదే సమయంలో మార్కండేయ మహర్షి కూడా పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. పాండవులు వారందరికీ అతిథి 
సత్కారాలు చేశారు. 


శ్రీకృష్ణుడు ధర్మజుడి ధర్మనిష్టను ప్రశంసించాడు. అర్జునుడు పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినందుకు 
అభినందించాడు. శమదమాది గుణాలను సహజసంపదగా పొంది ఉన్న ధర్మరాజు సార్థక నామధేయుడని ప్రశంసించాడు. 
దుర్యోధనాదులు నిండుసభలో దుర్నీతివర్తనులై, చేసిన పాపకృత్యాలను సహించిన ధర్మజుని క్షమాశీలాన్ని మెచ్చుకొన్నాడు. 
కౌరవసభలో ధర్మజుడు కొంచెం కోపగించుకొన్నా భీమాదులు శత్రువర్గాన్ని నాశనం చేసి ఉండేవారనీ, తమ్ములనే సముద్రాలకు 
ధర్మజుడి సత్యసంయమునం చెలియలి కట్టవలె నిలిచిందని వ్యాఖ్యానించాడు. అంధక వృష్టి భోజ కుకురాది వంశాలకు 
చెందిన యాదవ ప్రభువులందరూ ధర్మరాజుపట్ల బంధుగ్రేమతో ఉన్నారనీ, ధర్మరాజు కొరకు కౌరవులతో యుద్దం చేసి వారిని 
జయించి విజయాన్ని సాధించగలరనీ, దానికి ధర్మజుడు సంకల్పిస్తే చాలు. మరుక్షణంలో నాలుగు సముద్రాల చేత ఆవరించబడిన 
అఖిలభూముండలానికీ అతడే సార్వభౌముడౌతాడనీ ఉత్తేజపరిచాడు. 


శ్రీకృష్ణుడి సాదర వచనాలకు ధర్మజుడు వినముడైనాడు. మిగిలి ఉన్న వనవాసాన్నీ, ఆపైన అజ్ఞాతవాసాన్నీ ముగించి 
మాటనిలబెట్టుకొని, ఆ తరువాత పరాక్రమంతో రాజ్యాన్ని జయిస్తే, నిందలు రావని సవినయంగా శ్రీకృష్ణుడికి నివేదించాడు. 
“మేమందరం నీ శరణుకోరి ఉన్నాం. మా కార్యభారాన్నంతా నీవే నిర్వహించాలి. మాకు పరమశుభాలు ప్రసాదించాలి” అని 
వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజును పరమప్రితితో సంభావించాడు. 


శ్రీకృష్ణుడు ద్రౌపదిని సాదరంగా పలుకరించాడు. ఉపపాండవులందరూ యాదవరాజకుమారులతో కలిసి వివిధ 
రాజవిద్యలను అభ్యసిస్తూ సంతోషంతో కాలం గడుపుతున్నారనీ, ప్రద్యుమ్నుడు వారందరికీ దివ్యాస్త ప్రయోగంలో శిక్షణ 
ఇచ్చాడనీ, సుభద్ర అభిమన్యుడి మీది కంటె ఉపపాండవుల మీద అనురాగాన్ని అధికంగా చూపుతున్నదనీ చెప్పి ఆమెను 
ఊరటపరిచాడు. త్వరలో వారందరూ ఉజ్జ్వలమైన శుభాలను పొందుతారని చెప్పి ఆమెను అనునయించాడు. 


అంతలో మార్కండేయ మహర్షి పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. అందరూ ఆ మహర్షికి ఆహ్వానం పలికారు. 
అతిథిసత్కారాలన్నీ అయిన తరువాత శ్రీకృష్ణుడు ఆ మహర్షి యొక్క మంజుల వాగమృత ప్రవాహాన్ని చెవులారా క్రోలి ఆనందాన్ని 
పొందే అవకాశాన్ని కలిగించుమని కోరాడు. దేవతలకు, రాజులకు, బ్రాహ్మణులకు, పతివ్రతలకు సంబంధించిన పుణ్యకథలను 
వినిపించుమని అడిగాడు. 


అదే సమయానికి నారద మహాముని అక్కడకు వచ్చాడు. అందరూ ఆయనను పూజించారు. నారదుడు కూడా 
మార్కండేయ మహర్షిని ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడికీ, పాండవులకూ ప్రియాన్నీ హితాన్నీ కలిగించే పుణ్యకథలు వినిపించుమని 
చెప్పి వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయమహర్శితో ఇట్లా అన్నాడు. 


కథాసారం - 79 


ధర్మరాజు: మే మెప్పుడూ ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటాం. అయినా, నా కెప్పుడూ తీరని కష్టాలే. అటు - 
కౌరవులు ఎప్పుడూ పాపాలు చేస్తుంటారు. కాని, వారు సౌఖ్యాలనూ, అభ్యుదయాలనూ పొందుతున్నారు. 
ఈ విపరీత స్థితి ఏమిటి? అని నే నెప్పుడూ విచారిస్తుంటాను. నరుడు ఇప్పుడు చేసే కర్మలకు ఫలాన్ని 
ఇహంలో పొందుతాడా? పరంలో అనుభవిస్తాడా? ఇహపరాలలో రెండింటా పొందుతాడా? దేవుడిని నమ్మని 
వాడికి కర్మఫలం ఉండదా? ఈ శరీరంతోనే కర్మఫలం కూడా తొలగిపోతుందా? ఈ అనుమానాలను నీవే 
తీర్చగలవు. నాకు వాటిని గురించి వివరంగా చెప్పుము. 


మార్కండేయుడు: పూర్వం బ్రహ్మదేవుడు ప్రథమసృష్టి చేసినప్పుడు పవిత్రులు, ధర్మనిరతులు, సత్యసంపన్నులు, సత్యవాదులు, 
సత్య సంకల్పులు, బ్రహ్మజ్ఞానులు, స్వచ్చందజీవులు అయిన మానవులను కల్పించాడు. వారు దేవమార్గాలలో 
విహరిస్తూ చేసిన కర్మకు సులభంగా అధికఫలాన్ని పొందేవారు. సర్వధర్మాలను తెలిసి, మాత్సర్యం లేనివారై, 
వేలసంఖ్యలలో సంతానాన్ని పొందుతూ, అనేక వేల సంవత్సరాలు దీర్చాయుష్కులై నివసిస్తూ ఉండేవారు. 
కొంతకాలం గడిచేసరికి ఆ మానవులు కామక్రోధాది గుణాలకు లోనయ్యారు. మాయా ప్రవర్తనులయ్యారు. 
దేవతలకు దూరమయ్యారు. అల్పాయువులు, అల్బబల శరీర సత్వులు, దరిద్రులు, నిష్ఫలారంభులు, 
బహురోగ పీడితులు, నాస్తికులు అయ్యారు. ఒకరిమీద మరొకరు అసూయలు పెంచుకొని, పాపకార్యాలు 
చేస్తూ, పశుపక్ష్యాదులుగా పుట్టుతూ, నరకయాతనలు అనుభవిస్తూ, పుట్టుచావుల చక్రభ్రమణంలో చిక్కి 
చిక్కుల పాలౌతున్నారు. వారు చేసిన పుణ్యపాపాలు వారివెంటనే నీడలాగా సాగిపోతూ వాటి ఫలాలను 
అనుభవింపజేస్తూ మరల మరల వారికి జన్మలను కలిగిస్తున్నాయి. ధర్మరాజా! ఎంతవారికైనా పాపపుణ్యాల 
ఫలాలు అనుభవించక తప్పదు. శరీరం నశించి పోతుంది కాని,చేసిన కర్మమాత్రం చెడిపోదు. దాని ఫలం 
అనుభవించక తప్పదు. 


సంపదలతో తులతూగుతూ, ఇంద్రియలోలురై, పాపచింతలతో జీవించేవారు పరలోకసౌఖ్యాలు పొందలేరు. వారికి 
ఇహలోక సుఖాలే మేలుగా అనిపిస్తాయి. నియమనిష్టాపరులై, తీర్థయాత్రలు చేస్తూ, వేదాధ్యయన పరాయణులై జీవించేవారు 
ఇహంలో కష్టాలనుభవించినా, పరంలో కలిగే సుఖమే తృప్తిని కలిగిస్తుంది. ధర్మమార్గంలో జీవితాన్ని సాగిస్తూ, గృహస్థాశ్రమ 
విధులు నిర్వహిస్తూ, యజ్ఞయాగాలు చేసేవారు ఇహంలోనూ, పరంలోనూ సౌఖ్యాలను అనుభవిస్తారు. సత్యం, శమం శౌచం 
లేనివారై, నాస్తికులై, చేయరాని పనులు చేస్తూ జీవించేవారు ఇహపరాలకు రెంటికీ చెడ్డ రేవడులై దుఃఖాల ననుభవిస్తారు. 
మానవుల కర్మగతి పద్ధతి ఇది. 


ధర్మరాజా! మీరు దివ్యులు. దేవతలకు హితం చేయటానికి ఈ భూతలం మీద మీరు అవతరించారు. మీరు 
శత్రువులనందరినీ సంహరిస్తారు. పరాక్రమ ప్రభావంతో భూమిని పాలిస్తారు. చివరికి మీ దేవభావాన్ని పొందుతారు. 


ఈ మాటలు విని ధర్మరాజు బ్రాహ్మణప్రభావాన్ని గురించి చెప్పుమని మార్కండేయమహర్షిని కోరాడు. ఆ మునీంద్రుడు 
ఈ విధంగా చెప్పాడు- 


పూర్వం హైహయవంశంలో ధుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు వేటకు వెళ్ళి, పొదలమాటున 
జింకచర్మాన్ని ఉత్తరీయంగా ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు ఆ 
యువకుడు మరణించాడు. ధుంధుమారుడు ఆ బ్రాహ్మణ మృతకళేబరాన్ని చూచి, మిక్కిలి విచారించి, రాజధానికి తిరిగివెళ్ళి, 
జరిగిన సంగతి పెద్దలకు చెప్పి, వారిని వెంటబెట్టుకొని అడవికి వచ్చి ఆ శవాన్ని చూపించాడు. 


ఆ సమీపంలోనే తార్‌క్ష్యుడు అనే మహర్షి ఆశ్రమం ఉన్నది. వారందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. జరిగిన సంగతి 
చెప్పారు. ఆ బ్రాహ్మణ యువకుడిని చంపిన మహాపాపాన్ని తొలగించుకొనే ఉపాయం చెప్పుమని ప్రార్థించారు. అప్పుడు 
తార్‌క్ష్యుడు వారితో ఇట్లా పలికాడు - “మా ఆశ్రమంలోని వారికి భయం, రోగం, చావు మొదలైన వాటిచేత కలిగే బాధలు 


కథాసారం - 80 


ఉండవు. మూడు లోకాల వారికీ ఈ సంగతి తెలుసు'- అని చెప్పి, చనిపోయాడని భావించే ఆ యువకుడిని సజీవుడిగా వారి 
ముందు చూపించాడు. చనిపోయినవాడు ఆ విధంగా మరల బ్రతికిన మహిమకు కారణమేమిటిని వారు అడిగారు. తార్‌క్ష్యుడు 
ఇట్లా చెప్పాడు - “మా ఆశ్రమవాసులమందరం మాంద్యం లేని వారం, శుచి అయిన ఆహారం తినేవారం, నిత్యం ఆచరించే 
విధులను తప్పక నిర్వహించే వారం. అతిథులను అర్చిస్తాం. నిజమే పలుకుతాం, బ్రహ్మచర్యాన్నీ, శాంతచిత్తవృత్తినీ కలిగి 
ఉంటాం. అందువలన మేమెన్నడూ రోగమృత్యుభయం లేనివారమై ఉంటాం. ఇది మా మహిమ. కాబట్టి మీకు బ్రహ్మహత్యాదోషం 
లేదు.” ధర్మరాజా! “బ్రాహ్మణ ప్రభావం ఇటువంటిది. అంతేకాక, బ్రాహ్మణ క్షత్రియ మహిమను తెలిపే ఒక ఇతివోసాన్ని 
చెప్పుతాను వినుము” అని మార్కండేయమహర్షి ఈ విధంగా చెప్పాడు. 


పూర్వం అత్రి అనే బ్రాహ్మణగ్రేష్ణుడున్నాడు. ఆయన తపస్సు చేయాలని అడవికి పోదలచాడు. భార్యను “నాతో 
తపోవనానికి వస్తావా? లేదా కొడుకుల దగ్గర ఉంటావా? అని అడిగాడు. “గృహస్థాశ్రమంలో ఉన్న యజమాని కుటుంబ 
భారాన్ని మోయటానికి తగిన వసతులను పుత్రులకు కల్పించి వానప్రస్థాశ్రమాన్ని తీసికొనటం ధర్మం” అని చెప్పి, “వైన్యభూపతి 
అర్భులకు విరివిగా దానం చేస్తున్నాడు. ఆయనను అడిగి ద్రవ్యాన్ని సంపాదించి కొడుకులకు ఇచ్చి తపోవనానికి వెళ్ళు మని 
అత్రి భార్య తన భర్తకు హితవు చెప్పింది. భార్య హితవు అత్రికి ధర్మయుక్తంగా తోచింది. అతడు వైన్యుడి వద్దకు వెళ్ళాడు. ఆ 
రాజు అశ్వమేధయాగం చేస్తూ విప్రులకు అపార ధనాలను దానం చేస్తున్నాడు. అత్రి అతడిని దర్శించి ఆశీర్వదించి ఇట్టా 


ప్రశంసించాడు - 


'ఓ రాజా! నీవే బ్రహ్మవు, నీవే సమస్త జనసార్వభౌముడవు. నీవే సమస్త ధర్మ విశారదుడవు, నిన్ను పోలిన రాజులు ఈ 
భూమండలంలో మరెవ్వరూ లేరు. బుషులందరూ నిన్నే ప్రశంసావాక్యాలతో కీర్తిస్తూ ఉంటారు.” 


ఆ మాటలు విని సభలో ఉన్న గౌతమ మహాముని మండిపడ్డాడు. “అత్రీ! ఈ రాజే బ్రహ్మ అనీ, ఇంద్రుడనీ, 
ఈశ్వరుడనీ నోరరిగేటట్లు ఎందుకు అట్లా కీర్తిస్తావు? డబ్బు కాశపడి ఒక సామాన్య మానవుడిని అసామాన్యుడిగా కీర్తించటం 
దేనికి?” - అని అధిక్షేపించాడు. అతడికి అత్రి ఇట్లా బదులు చెప్పాడు - 'గౌతమా! నీకు ఉచితానుచితాలు తెలిసినట్లు లేదు. 
లోకాలను నిర్మలమైన నీతితో, పరాక్రమంతో పరిపాలించే ప్రభువు ధర్మాలకన్నింటికి కుదురు. అటువంటి రాజును కీర్తించటంలో 
తప్పేమున్నది?” అని ప్రశ్నించాడు. గౌతముడు వెటకారంగా- “తల నరిసినంత మాత్రాన జ్ఞానివి కావు. జ్ఞానవృద్దుల మాటలే 
ప్రమాణాలు అని అన్నాడు. క్రమంగా వారిద్దరి మధ్యా మాటా మాటా పెరిగి వాదం తీవ్రరూపం తాల్చింది. ఆ సభలో కాశ్యపుడనే 
ముని సనత్కుమారుడిని మధ్యవర్తిగా ఉంచితే బాగుంటుందని సూచించాడు. సదస్యులందరూ దాని కంగీకరించి సనత్కుమారుడి 
దగ్గరకు వెళ్ళి వాదసారాంశాన్ని చెప్పారు. అంతా విని సనత్కుమారుడు అత్రి వాదాన్ని సమర్థించాడు. “అత్రి మాట నిజం. అతని 
వాదం ధర్మయుక్తం. రాజ్యాన్ని తన భుజబలంతో వహించి, ప్రజలను రక్షిస్తాడు కాబట్టి అతడు ప్రభువు. శత్రువులను సంహరించి 
అతడే ఇంద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మ అనబడతాడు. రాజు ప్రజలందరికీ పూజించదగినవాడు. అతడి శాసనం వలన మంచివారు, 
మునులు మంచిమార్గంలో నడుస్తుంటారు. కాబట్టి ఆతడి ఆజ్ఞను ఎవ్వరూ జవదాట రాదు. క్షత్రియ మాహాత్మ్యం ప్రశంసనీయం. 
వేదాలు రాజును - విరాట్టు, సమ్రాట్టు, విధిజితుడు, సత్యమన్యుడు, యథాజీవుడు, ధర్ముడు- అనే పేర్లతో ప్రశంసించాయి. 
పూర్వం బ్రాహ్మణులు అధర్మానికి భయపడి తమ తేజస్సులను, బలాలను క్షత్రియులలో నిక్షేపించారు. అప్పటినుండి బ్రాహ్మణ 
మాహాత్మ్యం వలన క్షత్రియ పరాక్రమం ప్రవర్ధిల్లుతూ ఉన్నది. బ్రాహ్మణ మహిమ, క్షత్రియ మహిమ ఒక దానిని ఒకటి 
ఆశ్రయించుకొని ఉంటాయి. విడివిడిగా ఉండలేవు. క్షత్రియుడు బ్రాహ్మణ సేవవలన తేజస్వియై సూర్యుడు చీకట్లను చీల్చినట్లుగా 
పాపాలను పటాపంచలు చేస్తాడు. అందువలన క్షత్రియుడే అందరికంటె అధికుడవటం నిశ్చయం' - అని తీర్చు చెప్పాడు 
సనత్కుమారుడు. బుషు లా తీర్చును వైన్యుడికి నివేదించారు. వైన్యుడు సంతోషించి అత్రికి కోటి ధనాలను కానుకలుగా 
ఇచ్చాడు. వాటిని అత్రి తనపుత్రుల కిచ్చి తాను తపస్సుకై అడవికి పోయాడు. 


కథాసారం - 81 
సరస్వతీ గీత 


పూర్వకాలంలో తార్‌క్ష్యుడు అనే మునీంద్రుడు భారతిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవి ప్రత్యక్షమైంది. ఆ ముని 
భారతిని ఇట్లా అడిగాడు. “తల్లీ! మానవుడికి ధర్మం ఏది? పురుషుడు దేనివలన పుణ్యాత్ముడై ఉత్తమ గతులు పొందగలడు? 
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ధన్యుడిని చేయుము”, భారతి ఇట్టా చెప్పింది - “నాలుగు వేదాలు చదివి, వివిధ యజ్ఞాలు 
చేసిన బ్రాహ్మణుడు స్వర్గానికి పోయి అప్పరసలతో కలిసి పెక్కేండ్లు సుఖిస్తాడు. దూడతో కూడిన పాడి ఆవును యోగ్యుడైన 
బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆ ఆవు మేనిమీద ఎన్ని రోమాలుంటాయో అన్నివేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. ఒక 
ఆబోతును దానం చేస్తే స్వర్గలోకాన్ని పొందుతాడు. ఏడేండ్లు దీక్షతో అగ్నిని నేతితో వేల్చి సేవిస్తే ఏడు తరాల పితృదేవతలతో 
సహా స్వర్గానికి పోతాడు. ఎల్లప్పుడు దేవతలను అగ్నిహోత్రం ద్వారా తృప్తిపరచినవాడు గోలోకభోగాలను అనుభవిస్తాడు. అగ్నిహోత్రం 
నా ఆత్మ యజ్ఞద్రవ్యాలన్నీ నావే. నేను అగ్నిముఖం నుండి పుట్టుతాను. జ్ఞానుల సంశయాలను తీరుస్తాను. స్వాధ్యాయం 
దానవ్రత పరాయణులు శోకరహితులౌతారు. మధుక్షీరాది ద్రవ్యాలతో ఇంధ్రాగ్ని ప్రముఖులైన దేవతలను తృప్తివరిచే యజ్ఞశీలురు 
నాలోకాన్ని పొందుతారు” అని చెప్పిన భారతిని తార్‌క్ర్యుడు భక్తితో స్తుతించి తరించాడు- అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు 
చెప్పాడు. 


వైవస్వత మనువృత్తాంతం 
వైవస్వత మనువు ఏవిధంగా మహిమాన్వితుడయ్యాడు? అని ధర్మరాజు అడుగగా మార్కండేయు డిట్లా వివరించాడు- 


చాక్షుష మన్వంతరంలో వైవస్వతుడు పదివేలేండ్లు నిరాహార దీక్షతో తపస్సు చేశాడు. ఒకనాడు ఒక సరోవరంలో 
స్నానంచేసి ఒడ్డున నిలిచి ఉండగా ఒక చిన్నచేప వచ్చి తనను ఆ కొలనిలో పెద్దచేపల బారినుండి రక్షించి, ఒక భద్రమైన 
చోటికి చేర్చుమని వేడింది. అందుకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చింది. అతడు ఆశ్చర్యపడి ఆ చిరుచేపను ఒక నూతిలో 
వదిలాడు. రోజూ దాని యోగక్షేమాలు విచారించేవాడు. అది క్రమంగా పెరిగి పెద్దదై తిరగటానికి చోటు చాలక పోవటంతో 
మరొక మేలైన చోటికి చేర్చుమని వైవస్వతుడిని కోరింది. అప్పుడు దానిని తీసికొని వెల్లి ఒక బావిలో వదిలాడు. కొన్నాళ్ళకు ఆ 
చేప బలిసి బావిలో ఉండలేక పోయింది. అతడు దానిని గంగలో విడిచాడు. కాలక్రమంగా అది పెరిగి పెద్దదయింది. గంగమడుగు 
చాలకపోతే వైవస్వతుడు దానిని సముద్రంలో వదిలాడు. 


అప్పుడు చేప వైవస్వతుడితో ఇట్లా అన్నది- “నీవు నాకు మేలు చేశావు. నీకు నేనొక మేలు చేస్తాను. కొద్ది కాలంలో 
మహాప్రళయం జరుగబోతున్నది. మహాసముద్రాలన్నీ పొంగి ఏకం కాబోతున్నాయి. దాన్ని మన్వంతర సంధి అంటారు. కాబట్టి 
నీవు ఒక పెద్ద ఓడను బలమైన తాళ్లతో కట్టి అందులో అన్నిరకాల ధాన్యాలు, బియ్యాలు భద్రపరుచుము. సప్తర్షులతో కలిసి 
ఆ ఓడనెక్కి సముద్రతీరానికి చేరి నన్ను స్మరించుము. నే నొక పెద్ద కొమ్ముగల రూపంతో కనబడి మీకు మేలు చేస్తాను’ - అని 
చెప్పి వెళ్ళింది. ఆ చేప చెప్పినట్లు వైవస్వతుడు ఒక నౌకను నిర్మించి, సప్తర్నులతో కలిసి సముద్రతీరం చేరి, ఆ చేపను 
స్మరించాడు. ఆ చేవ ఎత్తైన ఆకారంతో పొడుగైన కొమ్ముతో కనపడింది. ఆ చేప కొమ్ముకు ఓడ తాడును తగిల్చి కట్టాడు. 
అపరిమితమైన వేగంతో ఆ చేప ఆ నావను సముద్ర మధ్యానికి లాగికొని తీసికొనిపోయింది. క్రమంగా సముద్రాలన్నీ పొంగి 
ఏకమయ్యాయి. లోకాలన్నీ నీటిలో మునిగిపోయాయి. లోకమంతా ఏకార్ణవమైపోయింది. ఆ నీటి నడుమ పెక్కువేలేండ్లు ఆ 
చేప ఆ ఓడను త్రిప్పుతూనే ఉంది. క్రమంగా వెల్లువ తగ్గింది. ఓడను హిమవత్సర్వతశిఖరం దగ్గరకు చేర్చి, ఆ చేప ఆ 
శిఖరానికి ఓడను కట్టివేయుమని వైవస్వతుడితో చెప్పింది. అత డట్లాగే చేశాడు. ఆనాటి నుండి ఆ కొండ కొమ్ముకు “నౌకాబంధం” 
అనే పేరు వచ్చింది. 


వారితో ఆ మహామత్స్యం ఈ విధంగా చెప్పింది - “ఓ వైవస్వతమనూ! సప్తర్షులారా! మహాప్రళయకాలంలో ప్రమాదం 
రాకుండ మిమ్మల్ని నేను కాపాడాను. నేను ఈ అనంత విశ్వానికి కర్తనైన ఈశ్వరుడిని. మీమీది దయతో ఈ చేప రూవంతో 
మిమ్మల్ని ఇన్నివిధాల కాపాడాను. మీరు నిర్భయులై ఉండండి. ఈ మనువు- దేవతలు, అసురులు, మానవులు మొదలైన 


కథాసారం - 82 


వారితో కూడుకొనే జగత్తును సృష్టిస్తాడు. నాదయ వలన అతడికి పరమజ్ఞానోదయం బెతుంది”' అని కరుణించి మహామత్స్యం 
అంతర్జానమయింది. వైవస్వతుడు ఘోరతపస్సు చేసి సకలచరాచర భూతకోటిని సృష్టించాడు. 


ఫలశ్రుతి : ఉత్తమమైన ఈ వైవస్వతుడి చరిత్రం భక్తితో విన్నవారికీ చదివిన వారికీ మహాపాపాలన్నీ మాయమైపోతాయి. 


ధర్మరాజు : ఓ మార్కండేయ మహర్షీ! నీవు బ్రవ్మాదేవుడివంటి వాడివి. నీ మాహాత్మ్యం అద్భుతమైనది. 
మహాప్రళయకాలంలో కూడా నీవు సాక్షీభూతుడవై ఉంటావు. సృష్టి సమస్తం నీటిలో మునిగినప్పుడు 
పద్మపీఠం మీద ప్రకాశించే బ్రహ్మదేవుడిని ఆరాధించగలిగే పుణ్యాత్ముడవు. ఆ ప్రభావాన్ని ఆ పరమాత్మయే 
నీకు అనుగ్రహించాడు. యముడి శిరస్సును ఎడమకాలితో తన్నిన మృత్యుంజయుడవు నీవు. ఈ సకల 
చరాచర సృష్టి లయ ప్రకారాలను ఎన్నోసార్లు నీవు చూచి ఉంటావు. కాబట్టి ఎన్నో అద్భుత విశేషాలు 
నీవలన తెలిసికొనగలను. కాబట్టి - ప్రళయ కాలంలో లోకాలు ఏవిధంగా ఉంటాయో తెలుపుము. 


మార్కండేయుడు : ధర్మజా! నీకు ఇష్టసఖుడుగా, మంత్రిగా, నీకు హితుడై ఉన్న ఈ పుణ్యాత్ముడు శ్రీకృష్ణుడే శాశ్వతుడు, 
అఖిల భూతాలకు పరమేశ్వరుడు, ఆదిదేవుడు, జగదాది జన్ముడు, ఆదిమధ్యాంతరహితుడు, కారణజన్ముడు, 
అజరుడు అయిన పరమాత్మ, ఆ విశాలనేత్రుడు, ఆ కనకాంబరధారి, పద్మనాభుడు, ఇంద్రాది వంద్యుడు 
అయిన మహావిష్ణువు. ఆ మహాత్ముడిని వినయంతో స్మరించి, అతని అనుమతితో వివరిస్తాను వినుము. 


యుగాలు నాలుగు. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. అవి మొత్తం కలిస్తే పన్నెండువేల దివ్య సంవత్సరాల 
కాలం అవుతుంది. దాన్ని మహాయుగం అంటారు. వేయి మహాయుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు (బ్రహ్మదివసం). దాని 
చివర నూరేళ్ళపాటు అనావృష్టి కలుగుతుంది. ఆ సమయంలో సూర్యుడు ఏడు రూపాలు ధరించి నదీనదాల్లోని, సము ద్రాల్లోని 
నీటినంతా ఆవిరిచేసి లోకాలను మండింపజేస్తాడు. ఆ మంటతోపాటు పెద్దగాలి వీస్తుంది. దానితో మూడు లోకాలూ బూడిదై 
పోతాయి. ఆ తరువాత పర్వతాకారాలతో ప్రళయమేఘాలు క్రమ్మి దిక్కులు పిక్కటిల్లేటట్లు ఉరుముతూ ధారాపాతంగా 
చాలాకాలం వర్షించి ఆ మంటలనన్నిటినీ ఆర్పుతాయి. భూగోళమంతా లోతైన నీటిలో మునిగిపోతుంది. చీకట్లు వ్యాపిస్తాయి. 
దిక్కులు తెలియవు. అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో ఒక పెనుగాలి చెలరేగి వీస్తుంది. దాని వేగానికి ఆ మేఘాలన్నీ చెల్లాచెదరౌతాయి. 
ఆ గాలిని పీల్చి బ్రహ్మదేవుడు నీటి నడుమ పద్మంమీద నిద్రిస్తాడు. దాన్ని కల్పాంతం అంటారు. అటువంటి కల్పాంతాలు ఎన్నో 
గడిచాయి. మరెన్నో గడవనున్నాయి. 


కల్పాంతంలో నేను పెను చీకటిలో ఒంటరిగా ఎంతోకాలం తిరుగవలసి వచ్చేది. ఒకసారి ఆ ప్రళయజల మధ్యంలో 
నాకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడింది. ఆ చెట్టు ఆకుల శయనం మీద నీలమేఘశ్యాముడు, చంద్రవదనుడు అయి ఉదయిస్తున్న 
సూర్యుడివలె ప్రకాశిస్తూ నిద్రిస్తూ కుసుమకోమలుడైన ఒక బాలుడిని చూచి ఆశ్చర్యపోయాను. అతను ఎవరో అని తలపోస్తూ 
సమీపించాను. ఆ బాలుడు కనుదమ్ములు విచ్చి నావైపు ఓరగా చూచి మధురస్వరంతో పలకరించాడు. “అయ్యా! నీవు బాగా 
అలసినట్టున్నావు. విశ్రాంతి తీసుకో, అవకాశమిస్తాను, ఇదిగో నా శరీరంలో ప్రవేశించి శయనించుము' అని నోరు తెరిచాడు. 
నేను బలవంతంగా ఆ నోట్లోకి లాగబడ్డాను. ఆ బాలుడి కడుపులోనికి ప్రవేశించాను. అందులో సమస్త లోకాలనూ, సమస్త 
సృష్టి విశేషాలనూ కన్నారా చూచాను. వాటినన్నిటినీ దర్శిస్తూ నూరేండ్లు అందులో తిరిగాను. మనసులో భయం వేసింది. ఆ 
మాయాబాలుడి దివ్యపాదాలను భక్తితో ధ్యానించాను. ఆ బాలుడి శ్వాసవేగంతో అతడి ముఖం నుండి బయటపడ్డాను. ఆ 
వటపత్రశాయిని దర్శించాను. అతడు నా యోగక్షేమాలను అడిగి తెలిసికొన్నాడు. అతడి పాదాలను నా తలమీద పెట్టుకొని 
“నీదయ వలన సకల చరాచర ప్రపంచాన్ని నీలో దర్శించాను. కాని, నీ మాయాప్రభావం నాకు అర్థం కాలేదు. నీ మహిమను 
నీవే వివరించి నాకు చెప్పాలి” అని ప్రార్థించాను. విష్ణుదేవుడు ఇట్లా చెప్పాడు- 


'మహర్షీ! నా మహిమను దేవతలు మునులు కూడా తెలియలేరు. నీవు పుణ్యాత్ముడవు పితృభక్తుడవు కావటం చేత 
నీకు చెప్పుతాను వినుము. నేను నారాయణుడను. నారములంటే నీళ్ళు. నారములే స్థానంగా కలవాడను కాబట్టి నారాయణు 


కథాసారం - 83 


డనబడుతున్నాను. నేను శాశ్వతుడను, లోకాలను సృష్టించేవాడిని, పాలించేవాడిని, లయించేవాడిని, చిదానందమూర్తిని, బ్రహ్మ 
ఇంద్రుడు, ఈశ్వరుడు, యముడు, కుబేరుడు, వరుణుడు మొదలైన దేవతలు నామూర్తులే. భూమియే నా పాదద్వయి. 
అగ్నియే నా ముఖం. సూర్యచంద్రులు నా కన్నులు, ఆకాశం నా శిరస్సు. ఇటువంటి నారూపం అద్భుతమైనది. నేను మహాదక్షిణలతో 
కూడుకొన్న ఎన్నో యజ్ఞాలు చేశాను. అటువంటి యజ్ఞాలు చేస్తూ భువిలో రాజులూ, వైశ్యులూ నన్ను సేవిస్తూ ఉంటారు. 
ప్రళయకాలంలో సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే ఆదివరాహాన్ని నేనే. వేయి పడగలతో భూభారాన్ని మోసే ఆదిశేషుడను 
నేనే. సప్తసముద్రాలు నీటిని దహించే బడబాగ్నిని నేనే. ప్రళయకాలంలో ఆ నీటిని త్రాగేదీ నేనే, మరల వదిలేదీ నేనే. 
సృష్ట్యారంభకాలంలో నానోటి నుండి, భుజాల నుండి, తొడలనుండి, పాదాల నుండి క్రమంగా నాలుగు వర్గాలవారిని 
సృష్టిస్తాను. నా ముఖం నుండి నాలుగు వేదాలు ఉదయిస్తాయి. చివరకు అవి నాలోనే లయమౌతాయి. నిరహంకారులు, 
క్రోధరహితులు, నిస్సంగులు, అధ్యాత్మవిదులు, సత్యనిష్ణులు, మహామునులు నన్ను మోక్షాపేక్షతో సేవిస్తూ ఉంటారు. నక్షత్రాలు, 
తారాగణం, గ్రహాలు, ఆకాశం, వాయువులు, దశదిశలు - అన్నీ నారూపాలే. సముద్రాలన్నీ శయనంగా నేను నిత్యానంద మూర్తినై 
పవళించి ఉంటాను. దానం, సత్యం, తపస్సు, జ్ఞానం, అహింస - అనబడే సాత్వికగుణాలూ, కామం, క్రోధం, అజ్ఞానం వంటి 
తామసగుణాలూ అన్నీ నాలోనివే. ఈ జగత్తులో వ్యక్తమై కనపడేదంతా నేను. అవ్యక్తంగా ఉండేదీ నేనే. ఇందులో నందేహం 
వద్దు. లోకంలో ధర్మానికి హాని ఎప్పుడు కలుగుతుందో, అధర్మం ఎప్పుడు విజృంభిస్తుందో, దైత్యులు క్రూరులై ఎప్పుడు 
గర్వంతో అతిశయిస్తారో, దేవత లెప్పుడు దైన్యస్థితిని పొందుతారో, అప్పుడు నేను మంచి కుటుంబంలో పుట్టి, నా ప్రభావంతో 
దేవతలను, దేవేంద్రుడిని ఉత్తమ ధర్మపదవిలో నిలుపుతాను. నేను కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, 
ద్వాపరయుగంలో నల్లగానూ, కలియుగంలో పసుపుపచ్చగానూ ఉండే దేహాలతో ప్రకాశిస్తూ నాలుగు యుగాలలోనూ ధర్మస్థాపనం 
చేస్తాను. నా వృత్తాంతాన్నంతా నీకు చెప్పాను. సృష్టికర్త అయిన బ్రహ్మ నాలో సగపాలు. 


నారాయణనామంతో, బాలకరూపంతో, శంఖచక్రధారినై, ఏకార్లవంలో వేయి మహాయుగాలు యోగనిద్రలో ఉంటాను. 
అటువంటి భయంకర కల్పాంతాన్ని చూచి నీవు భయపడటం తెలిసికొని, నీమీది దయతో నాలో గుప్తంగా ఉన్న సకలలోకాలను 
నీకు చూపించాను. నీ వింక యథేచ్చగా విహరించుము. బ్రహ్మ చేసే సృష్టిని కన్నారా దర్శించుము - అని ఆదేశించి ఆ 
బాలుడు అదృశ్యమయ్యాడు. అద్భుతమైన ఆ అనుభవం నేను ప్రత్యక్షంగా పొందాను. 


ఓ ధర్మరాజా! నా కప్పుడు ఆవిధంగా దర్శనమిచ్చిన బాలదేవుడే, ఈ నాడు నీకు గాదిలిచుట్టంగా, మంత్రిగా, మిత్రుడుగా 
ఉన్న శ్రీకృష్ణుడు. పుణ్యాకారుడు, కమలాక్షుడు, కరుణామయుడు, ఉత్తమశ్లోకుడు అయిన శ్రీకృష్ణుడిని నా పుణ్యాలపంటగా 
దర్శించగలిగాను. ఈ దేవదేవుడి దర్శనం వలననే నాకీ పూర్వ సంఘటనలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. శ్రీకృష్ణుడు పరమాత్మ, 
మహావిష్ణువు. ఆయనను శరణుపొందుము? అని మార్కండేయ మహర్షి బోధించాడు. 


ధర్మరాజాదులు శ్రీకృష్ణుడిని పరమాత్మగా భావించి కీర్తించారు. 


కలికాల ప్రభావం 


ధర్మరాజు : మహర్షీ! కలియుగంలో కలిగే ధర్మలోపం గురించి చెప్పండి. 


మార్కండేయుడు: కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో పరిపూర్ణంగా నడుస్తుంది. త్రేతాయుగంలో మూడు 
పాదాలతో,ద్వాపరంలో రెండు పాదాలతో, కలియుగంలో ఒకపాదంతో మాత్రమే ప్రవర్తిల్లుతుంది. 


కలియుగంలో మానవులలో సత్యవర్తనం క్షీణిస్తుంది. దాని వలన ఆయుఃప్రమాణం తగ్గుతుంది. దాని వలన విద్య 
స్వల్పమౌతుంది. అల్సవిద్యల వలన మోహం పెరుగుతుంది. మోహం వలన లోభం, దాని వలన కామం, దాని వలన క్రోధం, 
దాని వలన వైరం, దాని వలన మానవుల మధ్య పరస్పర పీడనం పెరుగుతుంది. దానివలన తమ తమ మేరలు మీరి వర్ణ 
సంకరానికి పాల్పడతారు. బ్రాహ్మణులు జపనియమ స్వాధ్యాయ విధులను వదలిపెట్టుతారు. శూద్రులు విస్తారంగా తపస్సులు 
చేస్తారు. 


కథాసారం - 84 


కలియుగాంతంలో జనపదాలు పాడైపోతాయి. అవి క్రూరమృగాలకు నెలవులౌతాయి. అడవులు విస్తరిల్లుతాయి. 
ధర్మం నశిస్తుంది. ద్రవిళాభీరతురుష్క బర్బర పుళిందాదులు విజృంభిస్తారు. క్షత్రియజాతులు శౌర్యం, సంవద, తేజస్సు, మైత్రి 
కోల్పోయి శూద్రులవలె తిరుగాడుతారు. సుగంధద్రవ్యాలు, ద్రావణాలు సారవిహీనాలౌతాయి. పంటల దిగుబడి తగ్గిపోతుంది. 
ఆవుల పాడి తరిగిపోతుంది. చెట్లకు పూలు ఫలాలు పూయటం, కాయటం తగ్గుతుంది. రాజులు పన్నులు విరివిగా వసూలు 
చేయటానికి ప్రజలను పీడిస్తారు. బ్రాహ్మణులు వర్తక వ్యాపారాది వృత్తులు చేస్తారు. 


కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు నాస్తిక వేదాంతంతో నిండుతాయి. ప్రజలు పుణ్య పాప చింత లేకుండా దేహరక్షణే 
ముఖ్యమనుకొంటారు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు సారం కోల్పోయి పొల్లుగా మారతాయి. క్రయవిక్రయాలలో 
మోసం పెరుగుతుంది. కుదువబెట్టిన డబ్బును కూడా కాజేస్తారు. మంచివారు అష్టకష్టాలు పడతారు, రోగాలతో బాధపడుతూ 
అల్సాయుష్కులౌతారు. పాపులు సిరిసంపదలతో తులతూగుతూ చాలాకాలం బ్రతుకుతారు. వ్యవసాయంలో తిండిగింజల 
పంటలకంటే వ్యాపారపు పంటలు ఎక్కువౌతాయి. గొర్రెల పాడి పెరుగుతుంది. మగవారికి ఆడువారితో వివాహేతర సంబంధాలు 
ఎక్కువౌతాయి. చాలామంది మాంసాహారు లౌతారు. పితృదేవకార్యాలు దేశకాలపాత్రాల కనుగుణంగా జరుగవు. బ్రాహ్మణులలో 
హేతువాదం ప్రబలుతుంది. వారు వేదాలను నిందిస్తారు. సదాచారాలను యజ్ఞయాగాలను విడనాడుతారు. ఆడువారివి, 
బలహీనులవి, దీనులవి, బంధువులవి అయిన సర్వద్రవ్యాలను అపహరించే దుష్టులు; తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, మిత్రులను 
చంపేవారు, యథేచ్చావిహారులు- లోకంలో గౌరవించబడతారు. బ్రాహ్మణులు ఆ దుర్మార్గులను ఆశ్రయించి, వా రిచ్చిన 
ద్రవ్యాలను గ్రహిస్తూ, అవమానాల పాలౌతారు. రాజులు ప్రజలను రక్షించేబదులు బహిరంగంగా దోపిడీ చేసే దొంగల్లాగా 
వారిని దోచుకొంటారు. సాధువుల సొత్తులను, ప్రీధనక్షేత్రాలను హరిస్తారు. రాజులమధ్య వైరం పెరిగి పరస్పర యుద్దాలు 
చేసికొంటారు. ప్రజానష్టం బాగా జరుగుతుంది. 


కలికాలంలో కొడుకు తండ్రిని, భార్య భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు ఒకరి నొకరు తిరస్కరించుకొంటూ 
స్వేచ్చగా చరిస్తూ ఉంటారు. దేవతారాధనలు, పితృదేవతార్చనలు, వేదవేదాంగాధ్యయనాలు తగ్గిపోతాయి. అజ్ఞానాంధకారం 
అలముకొంటుంది. లోకం దుష్టులతో నిండిపోతుంది. 


కలియుగంలో ప్రజల ఆయుఃప్రమాణం పదహారేండ్డకు పడిపోతుంది. ఏడెనిమిదేళ్ళ వయస్సులోనే ఆడపిల్లలు 
సంతానవతులౌతారు. దాతలు కరువై బీదలు దొంగతనాలకు పాల్పడతారు. ఎంత తెలిసిన వారైనా క్రూరులై పాపానికి ఒడిగడతారు. 
బ్రాహ్మణులు అన్నాన్నీ, వేదాన్నీ విక్రయిస్తారు. స్రీలు డబ్బుకొరకు మానాన్ని అమ్ముకొంటారు. శూద్రులు కోపోద్రేకాలకు లోనై 
చాలామందిని నిర్దాక్షిణ్యంగా చంపుతారు. దొంగలముఠాలవారు చెలరేగి ద్రవ్యాన్ని అపహరించటమే కాక ప్రాణాలు కూడా 
తీస్తారు. బ్రాహ్మణులు తమకు దిక్కెవ్వరూ లేక దీనులై నాలుగు దిక్కులా పరుగెత్తుతారు. జనులు బాధలు వడలేక కాకులవలె 
అడవులలో తలదాచుకొంటారు. శూద్రులు వేదార్థాలను వివరిస్తూంటే బ్రాహ్మణులలో పెక్కుమంది వింటారు. వారికి దాసులై 
మిక్కిలి నిందించదగిన పనులు చేస్తారు. కలికాలంలో దేవాలయాలు, బ్రాహ్మణాగ్రహారాలు, పవిత్ర ఆశ్రమాలు పాడైపోతాయి. 
చెడిన ఆడువారికి, మద్యపానానికి గిరాకీ పెరుగుతుంది. ఈ కాలంలో శిష్యులు గురువులను నిందిస్తారు. గురువులు శిష్యులను 
మోసగిస్తారు. జనుల మధ్య మంచి సంబంధాలు ఉండవు. కరవులు తరుచుగా ఎర్పడుతాయి. ప్రజలు ఎప్పుడూ భయాందోళనలకు 
గురి బెతూ ఉంటారు. ఈ విధంగా కలికాలంలో ధర్మాలన్నీ తలక్రిందులౌతాయి. దేశాలు పట్టణాలు నాశనమౌతాయి. ప్రజలు 
శాంతిభద్రతలను కోల్పోయి కొండల్లో గుట్టల్లో నదీ తీరాల్లో తలదాచుకొంటారు. 


కలియుగాంతంలో శంబళగ్రామంలో కల్కి అవతార పురుషుడు - విష్ణయశుడు అనే పేరుగల బ్రాహ్మణుడు - 
పుట్టుతాడు. అతడు స్మరణమాత్రంతోనే సర్వశాగస్రాలనూ, సమస్త అస్రశస్రాలనూ సులువుగా సంపాదించి సార్వభౌముడౌతాడు. 
అతడు పూనికతో మ్లెచ్భులను సంహరించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. అశ్వమేధయాగం చేస్తాడు. అతడు భూమిని బ్రాహ్మణధనంగా 


కథాసారం - 85 


భావించి, వారికి పంచిపెట్టి, తాను తపోవనానికి పోతాడు. అతడు నెలకొల్పిన ధర్మపద్దతిలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలో ప్రజలు 
తమ తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. దానివలన అటుపైన కృతయుగం ప్రవర్తిల్లుతుంది. 


కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. అన్ని దేశాలూ ఆదర్శప్రాయంగా ఒప్పారుతాయి. జనులు 
ఆయురారోగ్యాలతో ధర్మనిష్టమైన బుద్దితో కలకాలం జీవిస్తూ సుఖిస్తారు. కృత, త్రేతాయుగ, ద్వాపర యుగాలు క్రమంగా 
వర్తిల్లుతాయి. ధర్మరాజా! ఇప్పుడు ఒక హితవు చెప్పుతున్నాను వినుము. “నీవు బ్రాహ్మణులకు హితమైన కార్యాలను ఆచరించుము. 
విప్రులు సంతృప్తి చెందితే నీకు అనంతపుణ్యఫలం కలుగుతుంది. అంతేకాక, నీవు సమస్త ప్రాణులను దయతో చూడుము. 
ప్రజలను బిడ్డలవలె పాలించుము. లోగడ పెద్దలు చేసిన నిర్ణయాలను పరిశీలించుము. అజ్ఞానాన్ని తొలగించుము. అహంకారాన్ని 
త్యజించుము. సత్యాన్ని ప్రేమించుము. కాలగతులను తెలిసికొని జ్ఞానాన్ని నిరంతరం పెంచుకొమ్ము భరతవంశజుడవు కాబట్టి 
నీవు సహజంగా నిర్మలుడవు, ప్రాజ్ఞుడవు'. 


ధర్మరాజు ఆ మాటలు విని మునీంద్రుడికి నమస్కరించాడు. తాను ముని చెప్పినట్లు పూర్వం నుండి ఆచరిస్తున్నట్లు 
విన్నవించుకొన్నాడు. లోభ మాత్సర్యాది గుణాలను త్యజించి, ధర్మశాసనం సమగ్రంగా చెల్లేటట్లు చేస్తానని వాగ్దానం చేశాడు. 
అంతేకాక బాహ్మణప్రభావాన్ని మరింత వివరించుమని కోరాడు. మార్కండేయమహర్షి మరొక ఇతిహాసాన్ని ధర్మరాజుకు 
చెప్పాడు. 


వామదేవుడి వృత్తాంతం 


పూర్వకాలంలో పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. సూర్యవంశజుడైన ఆ రాజు సూర్యుడివలె 
తేజస్సుతో వెలుగుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు గుర్రమెక్కి అడవికి వేటకు వెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. 
ఒకచోట ఆ మహారాజు ఒక అందగత్తెను చూచి, మదనభావానికి వశుడై ఆమెను సమీపించాడు. ఆమెకూడా ఆతడిని నర్మగర్భంగా 
చూచి వలపును ప్రకటించింది. ఆమె తండ్రి యాజ్ఞ చొప్పున తగిన వరుడి కొరకు అన్వేషిస్తూ ఆ అడవిలో నడయాడుతున్నదని 
తెలిసికొని ఆమెపైగల తన వలవును తెలియపరిచాడు. ఆమె అతడిని వివాహమాడటానికి అంగీకరించింది. కాని, ఆమెను 
ఎప్పుడూ జలవిహారానికి నియోగించకూడదని కట్టడి చేసింది. అతడు ఆ నియమానికి కట్టుబడి ఆమెను రాజధానికి తనతో 
తీసికొనిపోయాడు. అక్కడ క్రీడాభవనాలలో, ఉద్యానవనాలలో ఆమెతో రమిస్తూ విహరించాడు. ఒకనాడు విలాసభవనం నుండి 
వెలువడిన పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. అందువలన సమీప సరోవరంలో స్నానం చేయాలని అనుకొన్నాడు. తన 
ప్రియురాలిని కూడా రమ్మని, సరోవరంలో దిగి జలకాలాడుమని పిలిచాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఆ కొలనులో దిగి 
వెంటనే అదృశ్యమైపోయింది. 


రాజు అందుకు ఆశ్చర్యపడిపోయాడు, ఆ కొలనంతా ప్రియురాలి కొరకు గాలించాడు. నీరంతటినీ తోడి బైట 
పోయించాడు. అయినా ఆమె కనపడలేదు. కాని, అడుగున ఎన్నో కప్పలు ఉండటం గమనించాడు. అవే తన ప్రియురాలిని 
మ్రింగి ఉంటాయని భావించి, ఆగ్రహించి, తన రాజ్యంలో ఉన్న కప్పలనన్నింటిని వెదకి వెదకి చంపటానికి భటులను 
ఆజ్ఞాపించాడు. వారు నీటిపట్టులనన్నింటినీ గాలించి కప్పలను చంపి కుప్పలుగా పోయ నారంభించారు. 


దానిని గమనించి కప్పలరేడు ఒక మహర్షి రూపం ధరించి పరిక్షితుడు వద్దకు వచ్చి అతడి కప్పలమీది ద్వేషానికి 
కారణమడిగాడు. తన (ప్రేయసికి చేసిన అపకారానికి ప్రతిగా కప్పలను చంపుతున్నాని ఆ రాజు చెప్పాడు. ఆ మాటలు విని 
మునివేషం వదలి కప్పలనాయకుడైన ఆయువు నిజరూపంతో కనపడి, పరిక్షితుని (ప్రేమించిన కన్య తన కూతురనీ, ఆమె 
పేరు సుశోభన అనీ ప్రకటించాడు. ఆమె తన వలపుతో అంతకుముందే ఎందరినో మోసగించిందని చెప్పాడు. రాజు కోరికపై 
ఆమెను నిజరూపంతో అతడికి అప్పగించాడు. ఆమె రాజులను చులకనగా భావించి మోసగించింది కాబట్టి ఆమెకు పుట్టే 
కొడుకులు మోసగాండ్రు బెతారని శపించాడు. ఆయువు కూతురుకు హితవు చెప్పి వెళ్ళిపోయాడు. పరిక్షితుడు సుశోభనయందు 
శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులను పడశాడు. వారిలో పెద్దవాడైన శలుడికి పట్టం కట్టి తపోవనానికి 
పోయాడు. 


కథాసారం - 86 


ఒకనాడు శలుడు బంగారు తేరు మీద అడవికి వేటకు వెళ్ళాడు. ఎన్నో మృగాలను సంహరించాడు. ఒక మృగాన్ని 
వాడియైన బాణంతో కొట్టాడు. గ్రుచ్చుకొన్న బాణంతో ఆ లేడి తప్పించుకొని పారిపోసాగింది. దాని వెంట రథాన్ని పరుగెత్తించాడు. 
కాని, ఆ రథాశ్వాలు అంతవేగంగా రథాన్ని లాగలేకపోయాయి. రథసారథి వామ్యజాతి గుర్రాలైతే రథాన్ని అద్భుత వేగంతో 
లాగగలవని రాజుకు విన్నవించుకొన్నాడు. వామ్యహయాలు వామదేవుడనే మహర్షి వద్ద ఉంటాయని తెలియచెప్పాడు. శలుడు 
వామదేవాశ్రమానికి వెళ్ళి, ఆ వామ్యాశ్వాలను అర్థించాడు. ఆ ముని కరుణించి, పని తీరిన తరువాత వెంటనే ఆ గుర్రాలను 
తిరిగి తన కిచ్చే కట్టడితో ఆ రాజుకు వామ్యాశ్వాలను ఇచ్చాడు. శలుడు ఆ కట్టడి కంగీకరించి, వామ్యాశ్వాలను రథానికి 
పూనుకొని, మృగాన్ని వెంటాడి దానిని చంపి, తన పట్టుదల సాధించి సంతృప్తి చెందాడు. కాని, ఆ వామ్యాశ్వాలను వామదేవుడికి 
తిరిగి ఇవ్వకుండానే తన రాజధానికి వెళ్ళాడు. “ఆ మేటి గుర్రాలు రాజుల వద్ద ఉండదగినవి కాని, పేదబాపడి కెందు'కని 
భావించి అహంకరించి ఆ గుర్రాలను తన అంతఃపురంలో ఉంచుకొన్నాడు. 


నెల రోజులు గడిచాయి. వామదేవుడు శలుడి దురహంకారాన్ని పసికట్టాడు. అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుడైన 
ఆత్రేయుడిని పంపాడు. ఆత్రేయుడు రాజును దర్శించి వామదేవుడి సందేశాన్ని వినిపించాడు. శలుడు దురహంకారంతో 
దుర్భాషలాడి గుర్రాలనిచ్చేది లేదని, తిరిగి పొమ్మని, తిరస్కరించాడు. ఆత్రేయుడు తిరిగి వెళ్ళి గురువు కా సంగతి చెప్పాడు. 
వామదేవు డాగ్రహించాడు. శలుడి దగ్గరకు స్వయంగా వెళ్ళాడు. పరద్రవ్యాపహరణం పాపహేతువని హెచ్చరించి తన గుర్రాలను 
తిరిగి ఇచ్చి మాట నిలబెట్టుకొనుమని కోరాడు. శలుడు అతడి మాటలు పట్టించుకొనలేదు. బ్రాహ్మణులకు గుర్రాలు 
నిరుపయోగాలనీ, గుర్రాలకు బదులు ఎద్దులను గాని, అధికసంఖ్యలో కంచరగాడిదలను గాని ఇస్తానని చెప్పాడు. అంతటితో 
ఆగక వామ్యజాతి గుర్రాలను ముని కోరటం అనుచితమని నిందించి, తిరిగిపొమ్మని పరుషంగా పలికాడు. అతడి మాటలను 
వామదేవుడు సహించలేకపోయాడు. “విప్రుల ధనాన్ని అపహరించటమే ఒక పాపం. దానికి బదులు మరేదో ఇస్తాననటం 
హాస్యాస్పదం. అది అన్యాయం'- అని అన్నాడు. ఆ మాటలకు శలుడు మండిపడ్డాడు. వామదేవుడిని పట్టి బంధించి శూలాలతో 
చంపండని భటుల నాజ్ఞాపించాడు. వామదేవుడి ముఖం కోపంతో ఎర్రబారింది. అందులో నుండి ఆ క్షణంలో అనేకమంది 
రాక్షసులు పుట్టి, శలుడిపై లంఘించి శూలాలతో పొడిచి అతడిని చంపివేశారు. మునీంద్రుడు తిరిగి వెళ్ళాడు. 


శలుడి తరువాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొంతకాలం గడిచింది. వామదేవుడు మరల రాజాస్థానానికి 
వచ్చి, తన గుర్రాలను తిరిగి ఇచ్చి ధర్మాన్ని కాపాడుమని నలుడిని అడిగాడు. నలుడు మండిపడ్డాడు. వామదేవుడికి యుక్తాయుక్త 
విచక్షణ లేదని నిందించాడు. విషబాణంతో వామదేవుడి వక్షాన్ని చీల్చిచంపుతానని సారథిని- విల్లును సిద్ధం చేయుమన్నాడు. ఆ 
మాటలు వామదేవుడికి ఈటెలుగా చెవులకు తాకాయి. “ఓ రాజా! నీవు ప్రయోగించే బాణం అంతఃపురంలో ఉన్న పసివాడైన నీ 
కొడుకును సంహరిస్తుంది చూడు” మని హెచ్చరించాడు. వామదేవు డన్నంత పని అయింది. అంతఃపురంలో బాలుడు 
చనిపోయాడని స్రీలు రోదించనారంభించారు. నలుడు కోపోద్రిక్తడయ్యాడు. బాణంతో బ్రాహ్మణుడిని చంపటానికి వింటినారి 
సారించాడు. కాని, వామదేవుడి మహిమతో నలుడి చేతులు అమ్ముతో పాటు స్తంభించిపోయాయి. నలుడు ఆశ్చర్యపడి, 
చేసేది లేక తలవంచుకొన్నాడు. కొంత తడవు విచారించి అందరూ వినేటట్టు ఈవిధంగా ప్రకటించాడు. “నేను అనేక 
దుర్భాషలాడాను, అవన్నీ వమ్మయిపోయాయి. బాణం వేసే శక్తి నాకు పోయింది. బ్రాహ్మణమాహాత్మ్యం నిజంగా గొప్పది. నేను 
వామదేవుడి ముందు ఓడిపోయాను. ప్రజలారా! మీ ముందు ఈ మహామునిని శరణు వేడుతున్నాను'- అని పేర్కొన్నాడు. 
అందరూ అతడితోపాటు మునీంద్రుడిని శరణు వేడారు. వామదేవుడు ప్రసన్నుడై స్తంభన స్థితి నుండి రాజును విముక్తుడిని 
చేశాడు. మృతబాలుడిని తిరిగి బ్రతికించాడు. నలుడు తన అంతఃపురం నుండి వామ్యాశ్వాలను తెప్పించి వామదేవుడికి 
వినయంతో సమర్పించాడు. వామదేవుడు వామ్యాశ్వాలను తీసికొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. బ్రాహ్మణప్రభావం - అంటే 
ఇటువంటిది- అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించి చెప్పాడు. 


ఇంద్రద్యుమ్నుడి కథ 
ధర్మరాజు : మార్కండేయ మహర్షీ! మీ కంటె వృద్దుడైన పురుషుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడా? ఉంటే తెలపండి. 


మార్కండేయుడు: ఇంద్రద్యుమ్ను డనే రాజు స్వర్గలోకంలో ఎంతోకాలం ఉన్నాడు. క్రమంగా అతడి కీర్తి తగ్గింది. అందువలన 
అతడిని స్వర్గం నుండి భూమికి పంపారు. అతడు నావద్దకు వచ్చాడు. నన్ను గుర్తించగలవా?' అని 


కథాసారం - 87 


నన్నడిగాడు. “నేను గుర్తించలేను కాని, హిమవత్సర్వత శిఖరం మీద ఉండే ప్రావారకర్ణుడనే గుడ్డగూబ 
నాకన్న వయసులో పెద్దది. అది నిన్ను గుర్తించవచ్చు” నని నేనన్నాను. ఇంద్రద్యుమ్నుడు తనతో నన్ను 
కూడా రమ్మన్నాడు. 'రసఘుటికసేవించి ఉన్నాను. కనుక రాజాలను' అని అనినప్పటికీ అతడు గుర్రంగా 
మారి తన వీపుమీద నన్నెక్కించుకొని ఆ గుడ్డగూబ వద్దకు తీసికొనిపోయాడు. ప్రావారకర్ణుడు కూడా అతడిని 
గుర్తించలేకపోయాడు. ఇంద్రద్యుమ్నమనే సరోవరంలో నాళీకజంఘుడనే పేరుగల బకవల్లభుడు తనకంటె 
పెద్దవాడున్నాడని ప్రావారకర్ణుడు పేర్కొన్నాడు. అతడిని కూడా తన వీపుమీద కూర్చుండబెట్టుకొని 
నాళీకజంఘుడి వద్దకు వెళ్ళాడు. ఆ కొంగల రేడు కూడా ఇంద్రద్యుమ్యుడిని గుర్తించలేకపోయాడు. కాని, 
అతడికంటె వృద్ధుడైన అకూపారుడనే తాబేటిరేడు ఆ కొలనులోనే ఉన్నాడని పేర్కొన్నాడు. అతడిని పిలిచి 
ఇంద్రద్యుమ్నుడిని గుర్తించగలవా? అని అడిగారు. అతడు కొంచెం సేపు జ్ఞాపకం తెచ్చుకొని కన్నుల 
నుండి ఆనందబాష్పాలు రాలుతూ ఉండగా గద్గదస్వరంతో ఇట్లా అన్నాడు. 


“అయ్యా! ఎంతమాట! ఇంద్రద్యుమ్న మహారాజును నేను ఎట్టా మరచిపోగలను? ఆయన మహాత్ముడు. నన్ను ఎన్నో 
ఆపదలనుండి కాపాడాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలలో దక్షిణలుగా లెక్కకు మించి గోవులకదంబాలను బ్రాహ్మణులకు 
అర్చిస్తుండేవాడు. ఆ ఆవుల గిట్టల తాకిడికి పల్లపు గొయ్యిగా ఏర్పడినదే ఈ సరోవరం. ఇది లోక ప్రసిద్ధం.” 


ఆ మాటలు వినగానే దేవదూతలు వచ్చి విమానం తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అతడి 
క్రీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచి ఉండేది కాబట్టి స్వర్గలోక సౌఖ్యాలు శాశ్వతంగా అనుభవించవచ్చు నన్నారు. అంటే - ఈ 
లోకంలో ఎవరి కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో వారు అంతకాలం వరకు స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తా రన్నమాట! 


ఇంద్రద్యుమ్నుడు మార్కండేయ మహర్షిని, ప్రావారకర్ణుడిని, నాళీకజంఘుడిని వారి వారి చోట్లలో దింపి, తాను 
దివ్యరథమెక్కి స్వర్గలోకం చేరుకొన్నాడు. మార్కండేయుడు చెప్పిన ఈ కథను ధర్మజుడు విని సంతోషించాడు. మార్కండేయుడి 
కంటె కూడా వృద్భ డున్నాడని తెలిసి ఆశ్చర్యపడ్డాడు. 


ధర్మరాజు : మార్కండేయ మహర్షీ! ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలాశ్వుడికి ధుంధుమారుడనే పేరు ఎట్లా ఎర్పడిందో 
చెప్పండి. 


మార్కండేయుడు: ఉదంకుడనే ముని అనేక సంవత్సరాలు విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి 
విష్ణువు ప్రత్యక్ష మయ్యాడు. ఉదంకు డా దేవదేవుడిని అనేక విధాలుగా స్తుతించాడు. విష్ణువు ఉదంకుడిని 
వరం కోరుకొనుమన్నాడు. విష్ణు దర్శనం కంటె కోరదగిందేముంటుందని అంటూనే తన మనస్సు ఎల్లప్పుడూ 
సత్యధర్మశమభావాలతో సుస్థిరంగా ఉండి విష్ణువుపై దృఢభక్తి కలిగి ఉండాలని కోరుకొన్నాడు. ఆ వరాన్ని 
విష్ణుదేవుడు ప్రసాదించి, అతడి వలన త్రిలోకహితం కలిగే ఒక పని సాధించబడుతుందని పేర్కొన్నాడు. 
“ధుంధుడనే రాక్షసుడు లోకాలకు ఉపద్రవాలను కలిగిస్తాడు. అతడిని వధించటానికై బృహదశ్వుని కుమారుడైన 
కువలాశ్వుడిని నీవు ప్రేరేపించాలి. ఆ రాజు నా దయవలన కలిగే యోగబలంతో, నీ యాజ్ఞ చొప్పున ఆ 
రాక్షసుడిని సంహరిస్తాడు. నీ వలన కలిగే ఆ సత్కార్యానికి లోకాలన్నీ సంతోషిస్తాయి' అని వివరించి 
విష్ణువు అంతర్థానమయ్యాడు. ఉదంకుడు మరల తపస్సులో మునిగాడు. 


ఇక్ష్వాకు వంశంలో బృహదశ్వుడికి కువలాశ్వుడు పుత్రుడై పుట్టాడు. అతడికి ఇరవై ఒక్కవేల మంది కొడుకులు పుట్టి 
అస్రశస్త్రవిద్యలలో ఆరితేరారు. బృహదశ్వుడు కువలాశ్వుడికి పట్టం కట్టి, తపోవనానికి పోవాలని నిశ్చయించాడు. ఆ సంగతి 
తెలిసి ఉదంకుడు అయోధ్యకు వచ్చాడు. ధుంధుడు చేసే దుండగాలను అతడితో చెప్పాడు. మధుకైటభుల కొడుకైన ధుంధుడు 
బ్రహ్మవలన పొందిన వరబలంతో దేవగంధర్వాదులను ముప్పతిప్పలు పెట్టాడు. ఆ తరువాత ఉదంకాశ్రమ సమీపంలో గల 
సముద్రతీరంలోని ఇసుక తిన్నెలలో ఒక పెద్ద సొరంగం త్రవ్వుకొని అందులో హాయిగా పవళించి నిద్రిస్తున్నాడు. అతడు పీల్చిన 


కథాసారం - 88 


గాలి వదలేటప్పుడు అది పెనుగాలిగా మారి అగ్నిజ్వాలలతో పొగలతో నిండి భయంకరంగా వ్యాపించి కొండలను, అడవులను, 
ఇసుక రేణువులతో మాటు పడేటట్లు చేస్తుంది. 'సంవత్సరాని కొకసారి ఏడురోజులపాటు ఆ సంకటం మా ఆశ్రమవాసుల 
కేర్పడుతుంది. కాబట్టి నీవా రాక్షసుడిని చంపి మాకూ లోకానికీ శాంతిని కూర్చి తపోవనానికి వెళ్ళు మని కోరాడు. “ఆ రాక్షసుడిని 
చంపటానికి పూనుకొనే వీరుడికి విష్ణువు తన యొక్క శక్తిసామర్థ్యాలు ప్రసాదిస్తాడ'ని పేర్కొన్నాడు. 


బృహదశ్వుడు తపోవనానికి పోవ సంకల్పించి అస్త సన్యాసం చేయటం వలన తన కుమారుడైన కువలాశ్వుడికి ఆ 
బాధ్యత నప్పగించాడు. కువలాశ్వుడు తన పుత్రులందరూ వెంటరాగా, అపార చతురంగ సైన్యంతో ధుంధుడి మీదికి దండయాత్రకు 
బయలుదేరాడు. విష్ణువు తన శక్తిని కువలాశ్వుడికి దత్తం చేశాడు. దేవతలు అతడిని ఆశీర్వదించారు. కువలాశ్వుడి కొడుకులు 
వివిధాయుధాలతో ఇసుక తిన్నెలను వారం రోజులపాటు తవ్వారు. నిద్రిస్తున్న ధుంధుడు సొరంగంలో కనపడ్డాడు. అతడి 
ముక్కులలో నుండి వేడి నిట్టూర్పు గాలులు అగ్ని జ్వాలలతో కలిసి వెలువడుతున్నాయి. కువలాశ్వుడి కుమారులు 
వివిధాయుధాలను ప్రయోగించి ధుంధుడిని నిద్రలేపారు. ఆ రాక్షసుడు నిద్రలేచి నోరు తెరిచి ఆవులించాడు. ఆ నోటిలో 
నుండి వెలువడ్డ మంటలకు కువలాశ్వుడి కుమారులలో ముగ్గురు తప్ప అందరూ- కపిలమహర్షి కోపాగ్నికి ఆహుతి అయిన 
సగరపుత్రులవలె- దగ్భులయ్యారు. 


కువలాశ్వుడు కోపోద్రిక్తుడై ధుంధుడిని ముట్టడించాడు. అతడు లేచాడు. అతడి దేహం నుండి అగ్నిజ్యాలలు 
భయంకరంగా వెలువడుతున్నాయి. మండుతున్న భల్తాన్ని అతడు ప్రయోగించాడు. కువలాశ్వుడు విష్ణుయోగ శక్తి వలన అతడి 
దేహం మీది మంటల నార్చి, బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అతడిని వధించాడు. అతడి పరాక్రమానికి మెచ్చి దేవతలూ, బుషులూ 
అతడికి “ధుంధుమారు' డనే బిరుదనామాన్ని ప్రసాదించారు. ఉదంకుడు, ఇంద్రుడు ప్రసన్నులై కువలాశ్వుడిని వరం 
కోరుకొనుమన్నారు. అతడు బ్రాహ్మణభక్తినీ, నిరంతర దాన శీలాన్ని, విష్ణువుతోటి చెలిమినీ, వరాలుగా కోరుకొన్నాడు. వారా 
వరా లిచ్చి వెడలిపోయారు. కువలాశ్వుడు అయోధ్యకు తిరిగి వచ్చి సముజ్వ్వల సామ్రాజ్య సౌఖ్యాల ననుభవించాడు. 


మధుకై టభుల వృత్తాంతం 
ధర్మరాజు : మునీంద్రా! ధుంధుడు మధుకైటభుల పుత్రుడని చెప్పారుకదా! వారు ఏకాలం వారు? వారు చివర కేమైనారు? 


మార్కండేయుడు: పూర్వం ప్రళయకాలంలో మూడు లోకాలూ ఏకార్లవంగా ఏర్పడిన నీటిలో మునిగి ఉండగా, విష్ణువు 
శేషశయనం మీద పవ్వళించి యోగనిద్రలో ఉండగా చాలాకాలం గడచింది. పిదప మధుకైటభులు 
బలగర్వితులై విష్ణుదేవుడి నాభీ కమలంలో ఉన్న బ్రహ్మదేవుడిని పట్టి మోదారు. ఆ దెబ్బలకు బ్రహ్మదేవుడు 
“ఆదిపురుషా! నన్ను రక్షించు” అంటూ ఆక్రందన చేశాడు. విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని భయంకర 
పరాక్రములైన మధుకైటభులను చూచి, “వరాలు కోరుకొనండి ఇస్తాను అని ప్రకటించాడు. 


మధుకైటభులు గర్వంతో అట్టహాసం చేశారు. “వరాలు నీ విచ్చేదేమి? మేమే నీ కిస్తాం కోరుకొ'మ్మన్నారు. అదే 
సమయమని మహావిష్ణువు తన చేతిలో వారు మరణించాలని వరం వేడుకొన్నాడు. మధుకైటభులు తమ వాగ్దానాన్ని పాటించి, 
జగమంతా జలమయమని భావించి, ఉపాయాన్ని ఊహించి, నీరులేని చోట విష్ణువు తమను సంహరించటానికి అంగీకరించారు. 
విష్ణువు తన తొడలనే వేదికగా చేసి, సుదర్శన చక్రంతో మధుకైటభుల తలలను నరికాడు. ఆ మధుకైటభులకు పుట్టిన వాడు 
ధుంధుడు. 


తల్లిదండ్రులు-పుత్రులు 


ధర్మరాజు : పుత్రుల కొరకు పడే ఆయాసంలో తల్లిదండ్రు లిద్దరిలో ఎవరిపాలు ఎక్కువ? 


కథాసారం - 89 


మార్కండేయుడు: సంతానాన్ని ఉదరంలో నవమాసాలు కష్టపడి మోసి ప్రాణసంశయ స్థితిని పొంది కడుపార కనేది తల్లి. 
సంతానం కోరి తపస్సులు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేసి పాటుపడి ప్రయత్నం 
చేసేవాడు తండ్రి. ఈ విధంగా పుత్రుడి (సంతానం) కొరకు తల్లిదండ్రు లిద్దరూ పడేపాట్లు సమానమే. 


ధర్మరాజు : తల్లిదండ్రుల పట్ల పుత్రుడు ఏవిధంగా మసలుకొనాలి? 


మార్కండేయుడు: తనయుడు తమకు భక్తుడై ఉంటాడనీ, ధర్మానురక్తుడై వర్తిస్తాడనీ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. 
వారి ఆశలకు, ఆశయాలకూ ఫలసిద్ధి కలిగించేవాడే పుత్రుడు. ఎవడి ప్రవర్తనంవలన తల్లిదండ్రులు 
సంతోషపడతారో ఆ తనయుడు ధర్మాన్నీ, కీర్తినీ సమానంగా పొందుతాడు. చివరకు అక్షయపదాలను 


అందుకొంటాడు. 
పతివ్రతామాహాత్యం 
ధర్మరాజు : ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నియమించి, అహంకారాన్ని అణచుకొని, సద్భక్తి పెంపుతో ఎల్లప్పుడూ 


భర్శశుశ్రూషలో నిమగ్నలైన పతివ్రతలు లోకోత్తరలు. వారి చరిత్రలు ధర్మసూక్ష్మాలతో కూడి ఉంటాయి. 
వాటిని తెలిసికొనటం కష్టం. కాబట్టి, పతివ్రతా మాహాత్మా్యాన్ని వివరించండి. 


మార్కండేయుడు: భర్శశుశూషలో నిత్యాసక్తురాలైన పతివ్రతకు యజ్ఞదాన తపస్సులు చేసిన ఫలాలు సులభంగా లభిస్తాయి. 
ఈ తాత్పర్యాన్ని బోధించే ఒక ఇతిహాసం చెప్పుతాను వినుము. అందులో నీవడిగిన అంశాలన్నీ తేటపడతాయి. 


పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు నిరంతరం వేదాధ్యయనం చేస్తూ ఒక గ్రామంలో ఉన్నాడు. ఒకనాడు ఆయన 
గ్రామసమీపంలోని ఒక చెట్టు క్రింద కూర్చుండి వేదాలు వల్లెవేస్తున్నాడు. ఆ చెట్టుమీది ఒక కొంగ అతడి మీద రెట్టవేసింది. 
అతడు కోపంతో తీక్షణంగా ఆ కొంగవైపు చూచాడు. అది చచ్చి క్రింద పడింది. ఆ దృశ్యాన్ని చూచి కౌశికుడు బాధపడ్డాడు. తన 
హృదయ కాఠిన్యాన్ని నిందించుకొన్నాడు. నిష్కారణంగా ఒక జీవిని హింసించినందుకు మనశ్శాంతిని కోల్పోయాడు. చాలాసేపు 
చింతించాడు. మధ్యాహ్న మయింది. గ్రామంలోకి పోయి బ్రాహ్మణవీథిలో ఒక గృహం ముందు నిలిచి, “భిక్షాం దేహి” అని 
అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష నివ్వటానికి పాత్రను సిద్దపరచుకునే లోపలే ఆమె భర్త ఆకలితో సోలుతూ తూలుతూ వచ్చాడు. 
ఆ ఇల్లాలు ఆయనకు స్నానం చేయించి, భక్తితో భోజనం పెట్టి, సెజ్జ్ఞపై అతడు పరుండగా తాంబూల మిచ్చి, పాదాలాత్తి, 
ఆతడు నిద్రించిన తరువాత ముంగిట్లో ఉన్న బ్రాహ్మణుడికి భిక్షపెట్టటానికి వెల్లింది. 


కౌశికుడు ఆమెను చూచి కసరుకొన్నాడు. కన్నెర్ర చేసి, భిక్షను ఆలస్యంగా పెట్టి తనను అవమానించినట్లు నిష్ట్ణరా 
లాడాడు. ఆ పతివ్రత తన భర్త రాకను, తాను ఆతడికి చేసిన శుశ్రూషను పేర్కొని, తాను తప్పేమీ చేయలేదనీ, దానిని 
సహించాలనీ పేర్కొన్నది. మగువలకు మగని కంటె అతిథులు ముఖ్యమనీ, లోకవంద్యులైన బ్రాహ్మణులను ఇంద్రాదులే 
భక్తితో పూజిన్తుంటే ఆమె అవమానం చేసిందని కౌశికుడు నిష్ణురమాడాడు. అవమానితులైన బ్రాహ్మణులు కోపగిస్తే వారి 
క్రోధాగ్నిశిఖలు భూమినంతా దగ్ధం చేస్తాయన్న సంగతి తెలియదా? అని గద్దించాడు. ఆమెకూడా తనకు బ్రాహ్మణమాహాత్మ్యం 
తెలుసుననీ, వారిని అవమానించటం కొరవితో తల గోక్కొనటమేననీ చెప్పింది. అయినా, తన పాలిటి దైవం పతియే అనీ, 
త్రికరణశుద్ధిగా ఆయనను సేవించటం కంటె మరొక ధర్మం లేదనీ పేర్కొన్నది. కౌశికుడు కోపాగ్నితో కొంగను చంపిన 
విషయం పేర్కొని దానిని తన పాతివ్రత్య మహిమ వలన తెలిసికొన్నానని హెచ్చరించింది. బ్రాహ్మణులు క్రోధమోహాలనే 
అంతశ్ళత్రువులను ముందుగా జయించాలని హితవు చెప్పింది. సత్యం పలికేవాడు, అహింసావ్రతుడు, గురుజనహితం కోరేవాడు, 
ఇంద్రియాలను జయించి సర్వభూతాలను తనవలె భావించేవాడు, కామరహితుడు, షట్కర్మనిరతుడు, పుణ్యాత్ముడు అయినవాడే 
బ్రాహ్మణుడని ఆర్యులు పేర్కొంటారనీ శమదమాదులు విప్రుల ధర్మసాధనలనీ, వేదవిహిత విధులు ముఖ్యంగా ఆచరణీయాలనీ 
పేర్కొన్నది. ధర్మం అనేక మార్గాలలో అన్వయించుకొనవలసిన అతిసూక్ష్మమైన విద్య అనీ, స్వాధ్యాయపరుడైన కౌశికుడు 


కథాసారం - 90 


ధర్మసూక్ష్మాన్ని తెలియలేదనీ చెప్పింది. జితేంద్రియుడు, సత్యవాది, మాతాపితృ భక్తియుక్తుడైన ధర్మవ్యాధుడనే కిరాతుడు 
మిథిలానగరంలో ఉంటాడనీ, అతడిని దర్శించి ధర్మాలన్నింటినీ తెలిసికొమ్మని హితవు చెప్పింది. వనితలు ఎట్టి అపరాధాలు 
చేసినా క్షమార్హలు కాబట్టి తనపై కోపగించవద్దని కోరింది. కౌశికుడు ఆమె మాటలకు చిత్తశాంతి పొంది, ఆమెను ఆశీర్వదించి, 
ధర్మవ్యాధుడిని దర్శించటానికి వెంటనే బయలుదేరాడు. 


మిథిలానగరంలో మాంస విక్రయవృత్తిలో నిమగ్నుడై ఉన్న ధర్మవ్యాధుడిని చూచాడు. మాంస విక్రయశాలకు 
కొంతదూరంగా తొలగిపోయి నిలిచాడు. ధర్మవ్యాధుడు కౌశికుడిని గుర్తించి సమీపించి కుశల మడిగాడు. పతివ్రత పంపగా 
వచ్చిన సంగతి తనకు తెలుసునని చెప్పి, కౌశికుడిని తన యింటికి అతిథిగా తీసికొని వెళ్ళాడు. పతివ్రత ప్రదర్శించిన జ్ఞానానికే 
ఆశ్చర్యపడిన కౌశికుడు ధర్మవ్యాధుడి జ్ఞానానికి మరీ ఆశ్చర్యపోయాడు. కౌశిక ధర్మవ్యాధుల మధ్య సంభాషణ ఈ విధంగా 
సాగింది- 


కౌశికుడు : ధర్మవ్యాధా! నీవు ధర్మం తెలిసినవాడవు. ఈ విధంగా జీవహింస చేయటం ఉత్తమ పద్దతియా? నా 
మనస్సు దీనికి విచారిస్తున్నది. 


ధర్మవ్యాధుడు: బ్రాహ్మణులకు తపస్సు, స్వాధ్యాయం, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం పరమధర్మాలు. అట్లాగే రాజులకు 
దండనీతి, వైళ్యులకు వ్యవసాయం, వశుపాలనం, వాణిజ్యం, శూద్రులకు శుశూష, మాకు 
మృగమాంసవిక్రయంతో జీవించటం వృత్తిధర్మం. వంశపరంపరగా వచ్చే ఆచారం దాటరానిది. మా రాజైన 
జనకుడు వర్ణ ధర్మ రక్షకుడు. ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తే తన కొడుకునైనా మా రాజు దండిస్తాడు. కాబట్టీ 
నను+నో వృత్తి ధర్మాన్ని పరిత్యజించలేను. నేను స్వయంగా జీవహింస చేయను. మాంసాన్ని క్రయం చస 
ముక్కలు చేసి విక్రయిస్తాను. ఇది నా బ్రతుకు తెరువు. ఇందులో నాకు మనశ్శాంతి కలుగుతుంది. 


వృత్తిధర్మంతోపాటు నేను పెద్దల సేవ చేస్తాను. విప్రులను దేవతలను ఆరాధిస్తాను. సత్యశౌచాలను పాటిస్తాను. 
పనివారిని దయతో చూచుకొంటాను. ఓర్పుతో, అసూయకు లోనుగాక, ఆశకు పోక, పరదూషణం చేయక ఏకపత్నీవ్రతంతో, 
వ్రతనిష్టలతో, సమచిత్తంతో జీవిస్తాను. కాబట్టి తక్కువ కులంలో పుట్టినా పవిత్రుడనే. ప్రసంగవశంగా ఈ మాటలు నన్ను 
గురించి చెప్పాను గాని, ఇక నీకు ధర్మ విశేషాలు వివరిస్తాను వినుము - అని అన్నాడు. 


ధర్మవ్యాధుడి ధర్మబోధలు 


ధర్మరాజు : మార్కండేయ మహర్షీ! తక్కువ కులంలో పుట్టినవాడు కూడా ఎటువంటి నడవడిక కలవాడైతే ఉత్తమ 
ధార్మికలోకాలను పొందగలడు? 


మార్కండేయుడు: ధర్మరాజా! నీ వడిగిన అంశాల కన్నిటికీ ధర్మవ్యాధోపాఖ్యానంలో సమాధానాలు దొరుకుతాయి వినుము. 
ధర్మవ్యాధుడు కౌశికుడికి ఈ విధంగా ధర్మబోధ చేశాడు- 


ధర్మవ్యాధుడు: ప్రతివాడూ తన కుల ధర్మాన్ని పరమధర్మంగా పాటించాలి. మనసులో దయ కలిగి ఉండాలి. అందరి 
భావాలనూ విని సహించి, విషయవాంఛలు వదలుకోవాలి. త్యాగశీలుడికి అసాధ్యమనేది ఉండదు. 
సత్యహితవచనం, సుజనుల పట్ట గౌరవభావం, కామక్రోధ విద్వేషాలతో మనసు కలుషితమైనా ధర్మం 
తప్పకుండా ఉండటం, ద్వంద్వాతీత ప్రవృత్తి కలిగి ఉండటం, విశ్వశ్రేయోభావనం, కీడు చేసిన వారికి 
కూడా మేలు చేయటం- అనే గుణాలు ఉత్తముల లక్షణాలు. ఇతరులకు కీడు తలపెట్టితే ఆ పాపమే 
వాడికి కీడు చేస్తుంది. నాస్తికుల మాటలు విని ధార్మికులు తమ ధర్మాలపట్ల ఆసక్తిని కోల్పోరాదు. పాపం 
తెలియక చేసినా దానికి విచారిస్తే సగం పోతుంది. ఇకముందు అటువంటి పాపం చేయనని సంకల్పిస్తే 
పాపమంతా పోతుంది. క్రోధలోభాలు మహాపాపాలు; వాటిని జయించినవాడు ఉత్తముడు. గడ్డితో కప్పబడిన 
బావులవలె కపట ధర్మాలు కొన్ని మార్గంలో తగలవచ్చు. వాటికి దూరంగా ఉండి శిష్టాచారాలను పాటించటం 
ధర్మం. 


కథాసారం - 91 


కౌశికుడు : శిష్టాచారాలని వేటిని అంటారు? వాటిని తెలపండి. 


ధర్మవ్యాధుడు: దానం, సత్యం, తపస్సు, యజ్ఞం, ఆర్జవం, కామలోభరాహిత్యం, గురుజన శుశ్రూష, కోపం లేకపోవటం, 
దమం, సంతోషం, నిరంతరాధ్యయనం, దాంభికత్వ రాహిత్యం, దైన్యరాహిత్యం, అసూయా రాహిత్యం, 
అహంకార రాహిత్యం, ధర్మానురక్తి, నాస్తిక గోష్టికి దూరంగా ఉండటం, శీలాన్ని రక్షించుకొనటం, పుణ్య 
తీర్జాలను సేవించటం, శౌచం, భూతదయ, మితహితోక్తి, సంశ్రితమిత్ర గుప్తి - అనేవి శిష్టాచారాలు. 
శిష్టాచారాలపథంలో ప్రవేశించిన తరువాత మరొక మార్గాన్ని అవలంబించటం దుర్లభం. 


శిష్టాచారంలో ధర్మానికి ప్రాముఖ్యం ఉంటుంది. సత్యం, అహింస దానికి తోడుగా ఉంటాయి. అహింస ధర్మాలన్నిటిలో 
మిన్న. అది సత్యంతో కూడి ఉండటంచేత శిష్టాచారాలలో సత్యానికే అధిక ప్రాధాన్య ముంటుందని పండితులు పేర్కొన్నారు. 
ధర్మాలు మూడు రకాలు. 1. వేదవిహితాలు 2. శాస్త్రవిహితాలు 3. శిష్టాచారాలు అని. ఈ మూడూ ఉత్తమ గతులు కలిగిస్తాయి. 


కౌశికా! నీవు నా వృత్తి హింసాబహుళమని పేర్కొన్నావు. అయితే ఇది హింస, ఇది అహింస అని విభజించటం ఎవరికీ 
సాధ్యం కాదు. ప్రాణులు తమ కర్మకు ఫలరూపంగానే చనిపోతాయి. చంపేవాడు నిమిత్తమాత్రుడే. అంతేకాక వశువులకు చెట్లు 
చేమలు పండ్లు ఆకులు ఆహారంగా బ్రహ్మ సృజించాడు. శిబిచక్రవర్తి తన శరీరాన్ని హింసించి ఇంద్రాగ్నులకు ఆవెతగా 
అందించలేదా? అయినా అతడికి ఉత్తమగతి వచ్చింది. పూర్వం రంతిదేవుడు ప్రతిరోజూ రెండు వేల గోవుల చొప్పున వేయి 
సంవత్సరాలు వధించలేదా? బ్రాహ్మణులు యజ్ఞాలలో పశువులను వధిస్తారు కదా! వారందరికి ఉత్తమగతులు కలగలేదా? 
అగ్ని కార్యాలలో, పితృదేవ కార్యాలలో మాంసాన్ని వినియోగించటం, శేషాన్ని భుజించటం ఆచారమే కదా! రైతు పాలం 
దున్నేటప్పుడు నాగలి కొన తగిలి ఎన్ని జీవులు నశించవు? అది హింస జెతుందా? మానవుల అడుగుల క్రిందపడి ఎన్ని 
సూక్ష్మజీవులు నశించటం లేదు? నీరు, భూమి, ఆకాశం, అన్నీ జంతుమయాలే. అన్నిటా అనుక్షణం హింస జరుగుతూనే 
ఉంది. దీనిని గమనించకుండా కొందరు “మేము హింసచేయము' అని అంటూ ఉంటారు. అహింసావ్రతాన్ని పాటిస్తారు. 
కూరలు, పండ్లూ కోయటం, తినటం హింస కాదా? ఈ లోకంలో హింస చేయనివాడు లేడు. అయితే వీలైనంతవరకు 
హింసకు దూరంగా ఉండటమే అహింస. 


ధర్మం బహువిధాలుగా ఉంటుంది. దానికి శ్రుతి ఎంత ప్రమాణమో, పెద్దల ఆచారం కూడా అంతే ప్రమాణం! జీవుల 
మేలు కొరకు పలికే అబద్ధం సత్యవాక్య ఫలాన్ని ఇస్తుంది. జీవులకు భయం కలిగించే అచ్చమైన సత్యం కూడా అసత్యమౌతుంది. 
ప్రాణరక్షణలో, పెండ్లిలో అబద్ధమాడినా సత్యం కంటె మించిన ఫలాన్నిస్తుంది. ఇటువంటివి ధర్మసూక్ష్మాలు. 


మానవుడు తన కర్మఫలానికి తానే కర్త. ఆపద కలిగినప్పుడు మూఢులు దేవుడిని నిందిస్తారు. అది తప్పు. మంచివారు 
చేసే పనులు కొన్ని విఫలమౌతాయి. దుర్మార్గు లాచరించే కొన్ని కర్మలు విశేషంగా ఫలిస్తాయి. అటువంటి వన్నీ కర్మఫలాలని 
తెలిసికొమ్ము. 


జీవలక్షణం 
కౌశికుడు : ధర్మవ్యాధుడా! జీవు డెటువంటి వాడు? 
ధర్మవ్యాధుడు 3 జీవుడు సనాతనుడు, పాపరహితుడు. కర్మవశాన అనిత్యమైన దేహంలో ప్రవేశిస్తాడు. దేహం నశించినా 


జీవుడు చెడడు. ఒక దేహాన్ని వదలి మరొకదాన్ని చెంది సుఖదుఃఖాలను పొందుతాడు. కర్మవశాన మరల 
మరల అనేక దేహాలను ధరిస్తూ ఉంటాడు. 


పుణ్యకర్మలవలన దేవజన్మ వస్తుంది. పుణ్యపాప సాంకర్యం వలన మానవ జన్మ ఏర్పడుతుంది. పాపాలు చేస్తే 
క్రిమికీటకాది జన్మలు ఏర్పడతాయి. ఈ విధంగా జీవుడు మోహసముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఎన్నడూ తీరం 
చేరడు. పండితు లీసంగతి తెలిసికొని పాపమార్గాన్ని వీడి ధర్మమార్గాన్ని ఆశ్రయిస్తారు. సత్కర్మలు చేస్తారు. ధర్మాచరణ వలన 


కథాసారం - 92 


మనస్సు తేటపడుతుంది. దానివలన క్రమంగా ఇంద్రియాలను జయించి తపస్సు, దమం, సత్యశీలతను సాధిస్తారు. చివరకు 
మోక్షాన్ని పొందుతారు. 


కౌశికుడు : ఇంద్రియాలంటే ఏవి? వాటిని నిగ్రహించకపోతే ఎటువంటి పాపా లేర్పడతాయి? నిగ్రహించగలిగితే 
ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? 


ధర్మవ్యాధుడు: ఇంద్రియ జ్ఞానానికి మనసు మూలం. మనస్సు కామక్రోధాలకు వశమై ఇంద్రియ సుఖాలను కోరుతూ 
ఉంటుంది. మొదట రాగం, దానివలన లోభం అలవడుతుంది. లోభికి దయ ఉండదు. గర్వం 
పెరుగుతుంది. అతడు పాపాలకు పాల్చ్పడతాడు. న్యాయమైన మాటలు వినడు: చెడ్డవారితో చెలిమి చేస్తాడు. 
త్రికరణశుద్దిని కోల్పోతాడు. ఇహపరాలకు దూరమౌతాడు. కాబట్టి మంచివారితో స్నేహం చేసి ఇంద్రియాలను 
జయించి ఉత్తమగతి పొందటం మేలు. 


ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి- అనేవి పంచభూతాలు. వాటి గుణాలు క్రమంగా శబ్దం, స్పర్శ, రూపం, 
రసం, గంధం - అనేవి. పంచభూతాలు ఆకసం మొదలుకొని వరుసగా అనులోమ పద్దతిలో పుట్టుతాయి. ప్రతిలోవుగతిలో 
లయిస్తాయి. ఆరవ ఇంద్రియం మనస్సు, ఏడవ, ఎనిమిదవ ఇంద్రియాలు బుద్ది, అహంకారాలు. సత్త్వరజస్తమస్సులు మూడు 
గుణాలు. ఇవన్నీ అవ్యక్తంలో నుండి పుట్టి అవ్యక్తంలోనే అంతర్భవిస్తాయి. 


ఇంద్రియాలు శబ్బ్దాది విషయాలలో ఎప్పుడూ రమిస్తూ ఉంటాయి. ధీరుడు ఆ సంగతిని గ్రహించి ఇంద్రియాలను 
జయిస్తాడు. సర్వభూతాలలో వ్యాపించిఉన్న పరమాత్మగా తనను తాను తెలిసికొంటాడు. విషయ విముఖమైన బుద్ధివైభవమే 
యోగం. యోగి తపస్సులో స్టిరపడతాడు. స్వర్గ నరకాలనేవి వేరే ఎక్కడా లేవు. ఇంద్రియాలను నిరోధించటమే న్వర్గం. 
ఇంద్రియాలను నిరోధించలేని బలహీనతే నరకం. దేహం రథం, ఇంద్రియాలు గుర్రాలు. ఆత్మ రథసారథి. ధైర్యమనే బలమైన 
పగ్గాలతో సారథి రథాన్ని తోలుతాడు. ఆ రథాన్ని ఎక్కి పోయేవాడు ధీరుడు. ఇంద్రియాలు లాగేవైపుకే మనస్సు పరుగెత్తుతూ 
ఉంటుంది. దాని వేగాన్ని నిగ్రహించక పోతే సముద్రంలో పెను తుపానుకు గురి అయిన ఓడవలె బుద్ది చెడిపోతుంది. 
ఇంద్రియాలనూ మనస్సునూ వశం చేసికొన్న మానవుడు ధ్యానసమాధిసమగ్రు డౌతాడు. అతడిని దేవతలూ, మునులూ కీర్తిస్తారు. 


కౌశికుడు : సత్త్వరజస్తమో గుణాల స్వభావాలు తేటపడేటట్టు వివరించుము. 


ధర్మవ్యాధుడు : తమోగుణం మోహమయం, గర్హణీయం. సత్వగుణం నిత్యప్రకాశవంతం. రజోగుణం ఆ రెండు గుణాల 
మిశ్రరూపం. ఏడుపుగొట్టుతనం, నిద్ర, దైన్యం, మోహం, ఓర్చులేనితనం- తమోగుణ లక్షణాలు. రాగం, 
లోభం, జడత, అభిమానం- రాజస గుణ లక్షణాలు. ధైర్యం, శాంతి, సంతోషం, విద్య మొదలైనవి సాత్విక 
గుణ లక్షణాలు. సాత్త్విక గుణ సంపన్నుడు జ్ఞానియై నిరహంకార చిత్తవృత్తితో తాపన ప్రవృత్తిని పొంది 
శాంతిని అనుభవిస్తాడు. శూద్రుడు సత్త్వ్వగుణుడైతే వచ్చే జన్మలలో క్రమంగా వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ 
భావాన్ని పొంది ముక్తుడౌతాడు. 


కౌశికుడు: దేహంలోని ధాతువుల నాశ్రయించి అగ్ని ఎట్లా ఉంటాడు? శరీర వాయువు లుండే తావు లేవి? 
తెలియచెప్పుము. 


ధర్మవ్యాధుడు: ఆత్మాగ్ని మూర్ధప్రదేశం వరకు వ్యాపించి ఉంటుంది. నాభి దానికి ఆశ్రయం. ప్రాణం మరొక అగ్ని రూపంలో 
శిరస్సు నాశ్రయించి ఉంటుంది. ఆ అగ్ని జీవాత్మ, ప్రాణాపాన వాయువులు రెండూ ఆ అగ్నిని 
ప్రకాశింపజేస్తాయి. అపానవాయువు గుదస్థానంలోని అగ్నితో కూడి ఉంటుంది. మలమూత్ర విసర్జనలో 
తోడ్పడుతుంది. ఉదానవాయువు కంఠతలంలో ఉంటుంది. కర్మఫలయత్నకారిగా శరీరంలోని కీళ్ళలో 
సంచరిస్తుంది. ప్రాణాపాన వాయువులు, సమానుడనే అగ్ని అన్నరసాన్ని జీర్ణం చేస్తూ, నాభిస్థానంలో ఉండి 


కథాసారం - 93 


శరీర ధాతువులను పోషిస్తూ ఉంటాయి. ఈ అంశాలను యోగదర్శనం ద్వారా తెలిసికొనవచ్చును. 
ప్రాణాయామం చేసే యోగి అభ్యాసంతో ఆత్మను సహస్రారంలో నిలుపగలడు. దేహమంతా ప్రాణాపాన 
సమాన సహితుడై చరించే అగ్ని జీవాత్ముడుగా తెలిసికొంటాడు. సరోవరంలోని నీటి మీది తామరాకు 
ఎట్టా అసంగంగా ఉంటుందో అట్లాగే జీవాత్మ దేహంలో అంటీ అంటక నిలుస్తాడు. ఆ జీవాత్మే పరమాత్మ, 
సకల భూతాలలో వెలుగొందే పరమాత్మను, అవ్యయుడిని, జ్యోతిర్మయుడిని అద్వైత బుద్దితో దర్శించి 
జ్ఞానులు ఆనందిస్తారు. దానిని బ్రహ్మవిద్య అంటారు. 


బ్రహ్మజ్ఞాని శుభాశుభ కర్మలలో మగ్నుడు కాడు. సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలలో సమబుద్దిని కలిగి ఉంటాడు. 
అతడి దినచర్య విశిష్టం. ఆహారాన్ని నియమంగా స్వీకరిస్తాడు. జితేంద్రియు డౌతాడు. పూర్వాపర రాత్రి సమయాలలో యోగధారణ 
చేస్తాడు. జ్ఞానోదయమై ఆత్మానుసంధానం చేసికొంటూ గాలికి కదలాడని దీపం వలె ప్రకాశిస్తూ అమృతత్వాన్ని పొందుతాడు. 
యోగి ఏమరుపాటు లేకుండా ఎప్పుడూ కామక్రోధాలను జయించాలి. నిత్యం కర్మ చేస్తున్నా ఫలాన్ని కోరకుండా ఉండాలి. 
మనశ్చాంచల్యాన్ని మట్టుపెట్టాలి. అటువంటి వాడు ఎవడైనా బ్రాహ్మణుడే. 


జీవితం అస్టిరమని తెలిసికొని, ఎవరికీ కీడు తలపెట్టకుండా, అందరితో మంచి స్నేహభావంతో కలసిమెలసి తిరుగుతూ 
దయార్ష హృదయుడై, ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిత్యతపస్విగా, నిత్యతృప్పుడుగా, శమగుణాన్వితుడుగా ఉండేవాడు 
బ్రాహ్మణుడు. అతడు బ్రహ్మస్థితిని పొందుతాడు. 


ఈవిధంగా ధర్మవ్యాధుడు కౌశికు డడిగిన ధర్మాంశాల నన్నింటినీ వివరించి చెప్పాడు. ధర్మవ్యాధుడిని సర్వజ్ఞుడిగా 
కౌశికుడు కీర్తించాడు. జ్ఞానబోధ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. 


జ్ఞానానికి మూలమైన ధర్మం 


ఉత్తమ జ్ఞానాన్ని పొందటానికి మూలమైన ధర్మ విశేషాన్ని ధర్మవ్యాధుడు కౌశికుడికి ప్రత్యక్షంగా చూపించాలని 
తలచాడు. కౌశికుడిని ఇంటిలోపలిభాగంలోకి తీసికొనిపోయాడు. అందమైన చతుశ్ళాల. అందులో సుగంధాలు విరజిమ్మే 
మేడ. అందులోని గదిలో గొప్పవైన ఆసనాల మీద కూర్చుండి ఉన్న తన తల్లిదండ్రులను దర్శింపచేశాడు. వారికి నమస్కరించి 
యోగక్షేమాలు అడిగి తెలిసికొన్నాడు. అతడి తల్లిదండ్రులు ఈ విధంగా అన్నారు - “కుమారా! నీవంటి కొడు కుండగా మాకేమి 
లోటు? నీవు చేసే ధర్మమే నీకు రక్ష. అదే నీకు ఆయువును, అర్థసంపత్తిని కలుగజేస్తుంది. నీ శీలం వలన మనవంశం 
పవిత్రమైంది. నీవు మానవరూపంలో ఉన్న దేవతవేమో అనిపిస్తుంది. త్రికరణశుద్దిగా తల్లిదండ్రులను పూజించే నిన్ను ముందుగా 
పేర్కొని, తరువాతే పరశురాముడిని చెప్పాలి. పితృభక్తిలో మరెవ్వరూ నీకు సాటి రారు.” ఆ మాటలు విని ధర్మవ్యాధుడు 
కౌశికుడిని వారికి పరిచయం చేశాడు. అతిథి మర్యాదలు నడిపాడు. ఆపైన ఇట్లా అన్నాడు. 


“వీరు నా తల్లిదండ్రులు. వీరికి శుశ్రూష చేయటం వలననే నేనీ జ్ఞానాన్ని పొందాను. అందరూ దేవతలను ఆరాధిస్తారు. 
నా పాలిటి దేవతలు నా కన్న తల్లిదండ్రులే. సుగంధద్రవ్యాలతో, మనోహర భక్ష్యభోజ్యాలతో వారిని తృప్తి పాందించి, 
భార్యాపుత్రసహితుడనై నేనే వీరిని స్వయంగా సేవిస్తాను. వీరి సేవయే నాకు వేదాధ్యయనం, యజ్ఞవ్రత పుణ్యకార్యాచరణం. 
తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురినీ ఎవడు సుగతిని కోరి పూజిస్తాడో వాడే ధర్మాత్ముడు. 


పతివ్రత పంపితే నీవు ధర్మజ్ఞానం తెలిసికొనటానికి నావద్దకు వచ్చావు. ఆమె అనుగ్రహం వలన నీ కన్నీ నేను 
చెప్పాను. కానీ, నీ పట్ల నాకంత ఆదరం లేదు. దానికి కారణం- నీవు చేసిన ఒక అకార్యమే. అదేమంటే నీ తల్లిదండ్రులకు 
నీవొక్కడవే కుమారుడవు. వారు వృద్ధులయ్యారు. నీవే వారిని సేవించి కడతేరుస్తావని ఆశతో బ్రతుకుతున్నారు. అటువంటి 
వారిని నీవు కాదని వేదాధ్యయన నిమిత్తం నిశ్చింతగా ఇల్లు వెడలి ఒంటరిగా వచ్చేశావు. నీ పోకకు మీ తల్లిదండ్రుల అనుమతి 
తీసికొనలేదు. నీవు వారిని వీడి వచ్చిన తరువాత వారు గుండె పగిలేటట్లు చాలాకాలం దుఃఖించారు. ఆ శోక తీవ్రత వలన 
వారి కళ్ళు పోయాయి. నీవు తప్ప వారి శోకాన్ని ఎవరు ఆర్బగలరు? వారిని సేవించలేని నీ వేదాధ్యయనం నిష్ఫలం. కాబట్టి 
తిరిగి ఇంటికి వెళ్ళుము. నీ తల్లిదండ్రులను శ్రద్దతో సేవించుము. నా మాట వినుము. నీకు మేలు జరుగుతుంది.' 


కథాసారం - 94 


ధర్మవ్యాధుడి హితవును శిరసావహించి, తల్లిదండ్రుల సేవకై పోవ నిశ్చయించి కౌశికుడు ధర్మవ్యాధుడితో ఈ విధంగా 
పలికాడు. “నా అదృష్టంవలన నీతోటి స్నేహం దొరికింది. నాకు ఆనందం కలిగింది. నేను శుభాలు పొందటానికి అర్హుడనయ్యాను. 
నా పాపాన్ని ప్రబోధంతో ప్రక్షాళనం చేసి, నా పాలిటి దేవుడ వనిపించుకొన్నావు. లోకంలో ధర్మమార్గం అందరికీ అందదు. ఏ 
పదివేల మందికో ఒకడు ధర్మపరాయణుడు ఉంటే ఉండవచ్చును. కాని, సనాతనధర్మ విజ్ఞానాన్ని ఆశ్రయించి నీవలె జీవితాన్ని 
సాగిస్తున్న పండితులు ఉండటం అరుదు. నీవు నిజంగా శూద్రుడవని నే ననుకొనటం లేదు. నీ చరిత్ర గమినిస్తే నాకు 
అద్భుతమనిపిస్తుంది. నీవు ఏకారణంతో ఇటువంటి జన్మ నెత్తావో నాకు తెలియచెప్పుము. త్రికాలాలూ నీకు తెలిసే ఉంటాయి.” 
అతడి మాటలు విని ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇట్లా చెప్పాడు. 


ధర్మవ్యాధుడి పూర్వజన్మ వృత్తాంతం 


ధర్మవ్యాధుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడు. వేదవేదాంగ విదుడు. అతడికి ఒక క్షత్రియ కుమారుడు మితుడు. 
అతడితో కలిసి ధనుర్వేదాన్ని కూడా అభ్యసించాడు. ఒకనాడు మిత్రులిద్దరూ కలిసి వేటకు వెళ్ళారు. బ్రాహ్మణుడు పొరపాటున 
పొదలచాటున తపస్సు చేసికొంటున్న మునిని మృగమని భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ ముని బాణఘాతానికి బాధపడుతూ 
అరిచాడు. జరిగిన పొరపాటు తెలిసికొని బ్రాహ్మణుడు ఆ మునిని సమీపించి ఊరడింపు మాటలు పలికాడు. ఆ ముని కోపించి 
కులవృత్తి కాని వేట నెన్నుకొని జీవహింస చేసినందుకు రాబోయే జన్మలో బోయవాడిగా పుట్టుమని శపించాడు. తెలియక 
చేసిన అపరాధానికి హీనజన్ముడిగా పుట్టే శాపం ఇవ్వవద్దని ఆ బ్రాహ్మణుడు మునిని వేడుకొన్నాడు. ఆ తపస్వి దయార్రుడై 
బోయవాడైనా అతడు సర్వధర్మవేత్తగా ఉంటాడనీ, తల్లిదండ్రులను భక్తితో పూజించి గురుశుశ్రూషాఫలంగా సర్వశుభాలను 
పొందుతాడనీ, పూర్వజన్మ జ్ఞానం కూడా అతడికి స్మృతిలో ఉంటుందనీ, మరుజన్మలో బ్రాహ్మణుడౌతాడనీ అనుగ్రహించాడు. 
బ్రాహ్మణుడు ముని శరీరంలో నాటిన బాణాన్ని నివుణంగా బైటికి తీసి, ఉపచారాలు చేసి, అతడిని ఆశ్రమానికి చేర్చాడు. 
అతడి సేవల వలన ఆ మునికి ప్రాణాపాయం తప్పింది. ఆ బ్రాహ్మణుడే ధర్మవ్యాధుడు. 


కౌశికుడు ధర్మవ్యాధుని మహత్వాన్ని కీర్తించాడు. శాపఫలంగా అనుభవిస్తున్న బోయ జీవితానికి విచారించవద్దనీ 
స్నేహభక్తిపూర్వక వచనాలు పలికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి, వారిని భక్తితో సేవించి కృతార్థుడయ్యాడు. 


అంగిరసుడు అగ్ని అయిన కథ 


ధర్మరాజు : మార్కండేయ మునీంద్రా! అగ్నిదేవుడు మహా తపస్సు ఎందుకు చేశాడు? అంగిరసుడు ఏకారణం వలన 
అగ్ని అయ్యాడు? అగ్నులు ఎన్నివిధాలుగా అతిశయిల్లుతూ ఉంటాయి? 


మార్కండేయుడు: పూర్వం ఒకసారి అగ్నికి దేవతలమీద కోపం వచ్చింది. వారి హవ్యాలను మోయకుండా అలిగి అరణ్యానికి 
పోయి అగ్నిదేవుడు ఘోర తపస్సు చేయనారంభించాడు. చాలాకాలం గడిచింది. ఒకనాడు అగ్ని తనలో ఈ 
విధంగా తలపోశాడు. “నేను అడవులకు వచ్చి నారూపాన్ని ఉపసంహరించుకొని వెలుగకుండా ఉంటే 
లోకజీవితమే స్తంభించిపోతుంది. బ్రహ్మదేవుడు వెంటనే మరొకరిని అగ్నిపదంలో నియోగిస్తాడు. నేను 
రెంటికి చెడ్డ రేవడినౌతాను కాబట్టి, ఇక్కడ ఉండక, తిరిగి వెళ్ళుతాను' అని నిశ్చయించుకొని తన స్థానాన్ని 
సమీపించాడు. అప్పటికే బ్రహ్మనియోగంతో అంగిరసుడు త్రిలోకాగ్నిగా ప్రజ్వరిల్లుతున్నాడు. అతడిని చూచి 
అగ్ని భయపడి తిరుగుమొగం పెట్టాడు. కాని, అంగిరసుడు వినయంతో అగ్నివద్దకు వచ్చి అతడి ప్రథమాగ్ని 
పదాన్ని స్వీకరించుమని వేడాడు వినయంతో. అగ్ని ప్రథమాగ్ని పదవిని తిరిగి అంగీకరించలేదు. చివరకు 
అంగిరసుడు వేడుకోగా అగ్ని ప్రథమాగ్నిగా, అంగిరసుడు ద్వితీయాగ్నిగా అగ్నికి ప్రథమపుత్రుడిగా ఉండేటట్లు 
అంగీకరించాడు. నాటి నుండి అంగిరసుడు అగ్ని పుత్రుడుగా అపరాగ్నివలె రాణించాడు. అతడికి శివ అనే 
కన్యతో వివాహమైంది. వారికి బృహత్కీర్తి, బృహజ్ఞోతి, బృహద్పహ్మ బృహన్మనసుడు, బృహన్మంత్రుడు, 
బృహద్భానుడు, బృహస్పతి అనే ఏడుగురుకొడుకులూ, భానుమతి, రాగ, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, 


కథాసారం - 95 


మహిష్మతి, వుహామతి అనే ఏడుగురు కూతుళ్ళూ జన్మించారు. వారందరికీ వివాహాలై పుత్రపౌత్ర 
పరంపరాభివృద్దిగా అగ్నివంశం విస్తరిల్లింది. ఇట్లా ఏర్పడిన అనేక వహ్నలు సకల ధర్మక్రియా సాధకులై 
ప్రకాశించారు. (వివరాలకు చూడు: ఆరణ్య. 5.153-174). అగ్ను లెందరైనా వారి ఆత్మ అయిన తేజస్సు 
ఒక్కటే. 


కుమారస్వామి వృత్తాంతం 


ధర్మరాజు : మార్కండేయ మహర్షీ! మహాసేనుడైన కుమారస్వామి అగ్నికి, కృత్తికలకు, శివుడికీ కుమారుడైన కారణ 
మేమిటి? వినవలెనని ఉన్నది. విస్తరించి చెప్పండి. 


మార్కండేయుడు: పూర్వం ఒకసారి ఇంద్రుడు దైత్యులతో యుద్ధం చేసి ఓడిపోయి దేవతలతో కలిసి మానసమనే పర్వతానికి 
పారిపోయి తలదాచుకొన్నాడు. రాక్షసులను జయించగలిగిన సేనాపతి ఎప్పుడు లభిస్తాడో అని విచారిస్తూ 
ఎకాంతంలో ఉండిపోయాడు. 


కేశి అనే రాక్షసుడు దేవసేన అనే కన్యను బలవంతాన చెరపట్టి తీసికొని పోతుండగా ఆమె సహాయార్ధం ఎలుగెత్తి 
మొరపెట్టుకొన్నది. ఇంద్రుడు వజ్రాయుధంతో రంగంలోకి దిగి కేశిని పారద్రోలి దేవసేనను రక్షించాడు. ఆమె అరిష్టనేమి అనే 
ప్రజాపతి కూతురు. ఆమె తన అక్క దైత్యసేనతో కలిసి, తండ్రి అనుమతి పొంది, మానసపర్వత ప్రాంతంలో విహరిస్తూ 
ఉండగా కేశి వారిని అనేక పర్యాయాలు సమీపించి వింత వింత మదన వికార చేష్టలను ప్రదర్శించి వారిని ఆకర్షించ 
ప్రయత్నించాడు. అతడి చేష్టలు దైత్యసేనకు సమ్మతమయ్యాయి కాని, దేవసేనకు ప్రీతి కలిగించలేదు. కేశి దైత్యసేనను 
ఆకట్టుకొని ఆమెను వశంచేసికొని తీసికొనిపోయాడు. ఆ తరువాత దేవసేనను కూడా బలవంతంగా వశం చేసికొనటానికి 
ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు రంగంలోకి దూకి ఆమెను రక్షించాడు. దేవసేన చరిత్రను తెలిసికొన్న ఇంద్రుడు ఆమెను ఒక 
వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. దేవసేన తండ్రి అరిష్టనేమి తన కూతురుకు ప్రసిద్ధ పౌరుషవంతుడైన పురుషుడు భర్త కాగలడని 
చెప్పి ఉన్నారు. దేవసేన ఆ సంగతి ఇంద్రుడికి తెలిపి, తన కటువంటి భర్తను చేకూర్చి పెట్టుమని వేడుకొన్నది. తన భర్త 
దేవదానవులకు అజేయుడై ఉండాలనీ, భయంకర శత్రువులను తునుమాడగలిగి ఉండాలనీ, మూడు లోకాలనూ రక్షించగలగాలనీ, 
ఇంద్రుడికి మిత్రుడై ఉండాలనీ, ఉత్తమగుణశోభితుడై ఉండాలనీ దేవసేన కోరుకొన్నది. అటువంటి భర్తను తనకు కూర్చుమని 
వేడుకొన్నది. 


ఆమె భర్త ఎవ్వరై ఉంటాడా? అని ఇంద్రుడు కొంత సేపు ఆలోచించాడు. అప్పటి కాలగ్రహస్టితులను గమనించాడు. 
అది రౌద్రముహూర్తం. సూర్యచంద్రులు కలిసి ఉండే అమావాస్యాతిథి ఆరంభం. ఉదయసంధ్యా రాగంలో ఎర్రబారిన సముద్ర 
జలం ఆ సమీపాన జరుగబోయే దేవదానవ యుద్ధ సూచకం. సూర్యోదయ సమయంలో భృగువు, అంగిరసుడు మొదలైన 
మునులు అందించే హవ్యాలను గ్రహించి అగ్నిదేవుడు సూర్యమండలంలో ప్రవేశిస్తున్న ముహూర్త మది. సూర్యసోమాగ్ని 
సమాగమం గల రౌద్రమూహూర్తం అది. కాబట్టి దేవసేన భర్త కూడా సూర్యసోమాగ్ని తేజంతో పుట్టేవాడై ఉండాలని ఇంద్రుడు 
భావించాడు. ఆమెను బ్రహ్మవద్దకు తీసికొనిపోయాడు. ఆమెకు కానున్న భర్త ఎవరో తెలుపుమని కోరాడు. ఆమె భర్త 
పరాక్రమవంతుడూ, త్రిలోకరక్షకుడూ యశస్వీ బెతాడనీ, అతడు దేవసేనాపతి భావాన్ని పొంది దేవతలను రక్షిస్తాడనీ, ఆ 
సంఘటన త్వరలో జరుగుతుందనీ బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇంద్రుడు సంతోషించాడు. 


కొంత సేపటికి సప్తర్నులు అమావాస్యాహోమం చేయబూనారు. మొదట అగ్నిని ఆహ్వానించారు. అతడి ద్వారా హవ్యాలను 
అఖిల దేవతలకు అందించారు. ఆ యజ్ఞ సమయంలో సుందరులైన సప్తర్షి భార్యలు శుచులై తనూవిలాసాలు విలసిల్లగా 
తమ తమ భర్తలకు యజ్ఞకార్యంలో సహకరించారు. ఆయా సందర్భాలలో వారి అందచందాలను చూచిన అగ్నిదేవుడు వారిపై 
మరులుగొన్నాడు. గార్హపత్యాగ్నిలో ప్రవేశించి తన జ్వాలలతో మునిపత్నులను స్పృశించాలనీ, కౌగిట చేర్చాలనీ ఉల్థాసపడ్డాడు. 
అంతలో ఆ యజ్ఞం ముగిసింది. కాని, అగ్నిదేవుడి విరహం పెరిగింది. సప్తర్షుల భార్యల పొందు దుర్లభంగా భావించి అగ్నిదేవు 


కథాసారం - 96 


డొక అరణ్యానికి పోయి ఏకాంతస్టలంలో శరీరత్యాగం చేయాలని తలపెట్టాడు. ఆ సంగతి అగ్నిదేవుడి భార్యయైన స్వాహాదేవి 
గమనించింది. భర్తకు ప్రియం చేయాలని భావించి సప్తర్నులలో ఒకడైన అంగిరసుడి భార్య శివ అనే ఆమె రూపం ధరించి 
అగ్నిదేవుడిని సమీపించింది. సప్తర్షుల భార్యలందరూ మనోహర విలాసంతో కూడిన అగ్నిదేవుడి సౌందర్యానికి ఆకర్షితులై అతడి 
పొందుకోరి విరహంతో అక్కడికి వచ్చారనీ, ముందుగా పొందుగోరి శివ వచ్చినట్టుగా చెప్పింది. అగ్నిదేవుడు ఆమెను కాదంటే 
విరహంతో ప్రాణాలు వదలుతానని పలికి, అతడి వలపును కోరింది. అగ్ని అనుకూలించాడు. శివరూపంలో ఉన్న స్వాహాదేవి 
అగ్నిదేవుడు కోరిన కోర్కెలు తీర్చి అతడిని సంతోషపెట్టింది. అనంతరం అతడి తేజోధాతువును ధరించి ఆడ గరుడపక్షి రూపంలో 
ఆకసానికి ఎగసి, అత్యంతవేగంగా శ్వేతపర్వతానికి పోయి, అక్కడ ఒకచోట రెల్లుగడ్డితో కప్పబడిన ఒక బంగారు కుండలో 
అగ్నిదేవుడి శుక్తాన్ని భద్రపరచింది. ఆ విధంగా ఒక్క అరుంధతి రూపం తప్ప మిగిలిన ఆరుగురు మహర్షి భార్యల రూపాలను 
వరుసగా ధరించి, అగ్నిదేవుడితో క్రీడించి, అతడి శుక్లాన్ని క్రమంగా ఆ బంగారు పాత్రలో భద్రపరచింది. అందులోనుండి 
సూర్యతేజంతో, పన్నెండు చేతులతో, ఆరు మొగాలతో, దశదిశలు వెలిగే ప్రకాశంతో, తేజోవంతుడైన కుమారస్వామి ఉద్భవించాడు. 


కుమారోత్పత్తి క్రమం ఈ విధంగా సాగింది. శుక్షపక్షపాడ్యమినాడు అగ్ని వీర్యం నిక్షేపించబడింది. విదియనాడు గర్భం 
వ్యక్తమైంది. తదియనాడు కుమారుడి శరీరం ఆవిర్భవించింది. చతుర్థినాడు అది సకలావయవ సంపూర్ణమైంది. పంచమినాడు 
కుమారస్వామి నిండురూపంతో లేచి, ఆ కొండలో దాచబడి ఉన్న శివధనుస్సును (త్రిపుర సంహారంలో శివుడుపయోగించిన 
విల్లును) పైకెత్తి, అల్లెత్రాటిని మోగించాడు. ఆ భయంకర ధ్వనికి ఐరావత సుప్రతీకాలనే దిగ్గజాలు కోపించి కుమారస్వామిపై 
దాడిచేయగా ఆ రెంటిని పట్టి రెండు చేతులతో నిలిపాడు. మరొక చేతిలో సహజసిద్ధమైన శక్తిని, ఇంకొక చేతిలో విలాసంగా 
ధరించే కోడిని, రెండు చేతులతో పూరిస్తున్న శంఖాన్నీ ధరించాడు. ఆరుముఖాలలో ఆరు చేతుల బొటనవ్రేళ్ళను ఉంచుకొని 
బాల్యక్రీడగా చీకుతూ, వాడియైన బాణంతో క్రౌంచపర్వతాన్ని భేదించాడు. శక్తిపాతంతో శ్వేతగిరి శిఖరాన్ని కూల్చాడు. ఆరుముఖాలతో 
పెద్దపెట్టున ఘోషించాడు. ఆ శబ్దానికి కులపర్వతాలు కంపించాయి. దిక్కులు బ్రద్దలయ్యాయి. నేల గిర గిర తిరిగింది. 
సముద్రాలు సంక్షోభించాయి. సూర్యరథాశ్వాలు నలుదిక్కులకూ లాగాయి. ఆ మహోత్సాతాలకు భయపడి మునులు 
శాంతిక్రియలు చేశారు. 


ఆ సమయాన చైత్రరథ నివానులైన జనులు కుమారస్వామి అగ్నిదేవుడికి అంగిరఃప్రముఖ మునీంద్రుల సతుల 
వలన పుట్టిన బాలుడనీ, అతడి వలన ఆ అనర్ధం కలిగిందనీ ఆక్రోశించారు. ఆ అపవాదులు విని సప్తర్షులలో వసిష్టుడు తప్ప 
మిగిలినవారు తమ భార్యలను వదలిపెట్టారు. కొంతమంది జనులు ముని భార్యలు నిర్జోషులనీ, వారి వేషాలతో పతిని 
కూడింది అగ్ని భార్య స్వాహాదేవియే అనీ అన్నారు. ఈ వాదోపవాదాలను విని స్వాహాదేవి స్వయంగా సప్తర్షుల వద్దకు వెళ్ళి 
తనవలన జరిగిన విశేషమంతా చెప్పి, బుషిపత్నులు నిర్జోషులని విన్నవించింది. ఆమె ఎంత చెప్పినా బుషు లామెమాటలు 
పట్టించుకొనలేదు. తమ భార్యల నేలుకొనలేదు. 


కుమారస్వామికి విశ్వామిత్రుడు జాతకర్మాది విధులు నిర్వహించాడు. దేవతలందరు ఇంద్రుడి వద్దకు వెళ్ళి కుమారస్వామి 
పరాక్రమాన్ని వినిపించి, అతడి వలన ఇంద్రపదవికి చేటురాకుండ అతడిని వధించుమని హితవు చెప్పారు. ఇంద్రుడు 
కుమారస్వామిని చంపటానికి సప్తమాతృకలను నియోగించాడు. వారు కుమారస్వామి యొక్క మహాతేజస్సును చూచి భయపడి, 
వారు లోకమాతలు కాబట్టి అతడు కూడా వారిని మాతృభావంతో గౌరవించవలసిందిగా కోరారు. కుమారస్వామి వారిని మాతలుగా 
స్వీకరించాడు. అగ్నికూడ తన కొడుకు వద్దకు వచ్చి అతడి రక్షణలో నిలిచాడు. సప్తమాతృకల కోపం నుండి పుట్టిన లోహితాస్య- 
కుమారుడికి దాదిగా కుదిరి అతడిని లాలించింది. సకలభూత గణాలు వచ్చి కుమారస్వామిని పరివేష్టించి నిలిచాయి. 


అది తెలిసి ఇంద్రుడు తన అపారసైన్యాన్ని కుమారుడిపై పంపాడు. కుమారస్వామి ముఖం నుంచి వెలువడిన 
మంటలు వారిని కాల్చివేయ నారంభించాయి. వారు భయపడి కుమారస్వామిని శరణువేడారు. ఆ సంగతి తెలిసి ఇంద్రుడు 
క్రుద్దుడై అతడి మీద వజ్రాయుధం ప్రయోగించాడు. అది కుమారుడి కుడి పార్వ్వాన్ని తాకింది. ఆ భాగంలోనుండి విశాఖుడనే 
శక్తిధరుడు మేకమొగంతో వుట్టాడు. అతడివెంట కన్యాకుమార గణాలు అసంఖ్యాకంగా పుట్టాయి. ఆ సంరంభం చూచి 
ఇంద్రుడు భయపడి కుమారస్వామిని శరణువేడాడు. వా రిరువురి చుట్టూ చేరి దేవతలు హర్షనాదాలు చేశారు. 


కథాసారం - 97 


అగ్నికుమారుడు, అజానుబాహుడు, కవచధారి, తేజస్వి, కుండల మండితుడు, కనకకిరీటధారి, యువకుడు, 
సర్వలక్షణయుక్తుడు అయిన కుమారస్వామిని చూచి, వరించి లక్ష్మీదేవి అతడిని పొందింది. ఆరవరోజు మహామునులందరు 
కుమారస్వామిని సమీపించి విశేషంగా ప్రస్తుతించి, ఇంద్రపదవిని స్వీకరించుమని అతడిని కోరారు. ఇంద్రుడు కూడా వారి 
అభిమతాన్ని బలపరిచాడు. కాని, కుమారస్వామి ఇంద్రపదవిని కోరక, ఇంద్రుడికి హితుడుగా ఉండి దేవకార్యాన్ని తీర్చటానికి 
దేవతల సైన్యాధిపత్యానికి అంగీకరించాడు. దేవవిరోధులను సంహరించటానికి ప్రతిజ్ఞ చేశాడు. ఇంద్రుడు సంతోషించి 
కుమారస్వామిని దేవసేనానిగా అభిషేకించాడు. దేవగణాల సంతోషం మిన్నుముట్టింది. 


అప్పుడు పరమేశ్వరుడు గిరిజాసమేతంగా కుమారస్వామి వద్దకు వచ్చాడు. కుమారుడిని కౌగిలించుకొన్నాడు. విశ్వకర్మ 
నిర్మితమైన బంగారపు పూలమాలను బహూకరించాడు. పరమేశ్వరుడికి కుమారస్వామి కొమరుడౌతాడు. ఎట్టాగంటే - పూర్వం 
రుద్రుడు తన వీర్యాన్ని అగ్నియందు సంగ్రహించాడు. ఆ తేజో విశేషం చేత అగ్నిదేవుడు కుమారుడిని ఉత్పాదింప చేశాడు.అంతేకాక 
అగ్నియే రుద్రుడని వేదాలు తెలిసిన విప్రలంటారు. కాబట్టి అగ్నిపుత్రుడు రుద్రపుత్రుడని కూడా చెప్పవచ్చును. స్వాహాదేవి 
కృత్తికలు అనే పేర ప్రసిద్ధిచెందిన ఆరుగురు బుషిపత్నుల రూపాలను గైకొని ప్రియుని పొంది శ్వేతపర్వతంలో రేతస్కందం 
చేయటం వలన పుట్టాడు కాబట్టి కుమారస్వామి కార్తికేయుడనీ, స్కందుడనీ ప్రసిద్దికక్కాడు. ఇంద్రుడు బ్రహ్మవద్ద భద్రంగా 
ఉంచిన దేవసేన అనే కన్యను తెచ్చి కుమారస్వామి కిచ్చి వివాహం చేశాడు. అప్పు డతడు రెండర్థాలలో దేవసేనాపతి- 
(దేవతలసేనకు నాయకుడు, దేవసేనకు భర్త) అయ్యాడు. కుమారస్వామిని లక్ష్మీదేవి పంచమినాడు, దేవసేన షష్టినాడు 
పొందటం చేత ఆ రెండు తిథులు శుభ తిథులయ్యాయి. 


అదే సమయంలో మునుల చేత పరిత్యక్తలైన మునిభార్య లారుగురు కుమారస్వామిని సమీపించి, తమ గోడు 
వినిపించి, పుణ్యలోకాలను కోల్పోయి దుఃఖిస్తున్న తమకు పుణ్యగతులను కల్పింప వేడారు. వారికి పుత్రుడిగా అనుగ్రహించి 
తమ దుఃఖాన్ని తీర్చుమని కోరారు. కుమారస్వామి వారి ప్రార్థన మన్నించి, ఇంద్రుని సంప్రదించి రోహిణీ నక్షత్ర సమీపంలో 
ఖాళీగా ఉన్న అభిజిన్నక్షత్ర స్థానంలో కృత్తికలుగా ఆరుగురికి అగ్నిదైవత్యమనే పేర ఆకాశంలో స్థానం కల్పించాడు. ఆ తరువాత 
స్వాహాదేవి వచ్చి “నేను నీ తల్లిని, నీ వద్దనే ఉంటా” నని కోరింది. కుమారు డంగీకరించాడు. 


ఆ పిమ్మట కుమార మాతృకలు ఏడుగురు వచ్చి తమను జగన్మాతలుగా చేయుమని కోరారు. కుమారుడు వారిని 
వేరేవరం కోరుకొనుమన్నాడు. శిశువులకు పీడ గలిగించే శక్తిని వరంగా అడిగారు. ఆ కోరిక నివ్వటానికి సమ్మతి లేకపోయినా 
ఇచ్చిన మాటకు కట్టుబడి- శిశువులు పుట్టింది మొదలు పదహారేళ్ళవరకు సప్తమాతృకల పీడ కలుగగలదని వరమిచ్చాడు. 
స్కందాపస్మారమనే పేరుగల దైత్యుడిని తన దేహం నుండి పుట్టించి వారికి రక్షకుడిగా నిలిపాడు. బలిశాంతులవలన వారి పీడ 
తొలగేటట్లు సూచించాడు. వారు కలిగించే పీడలన్నీ పరమేశ్వరభక్తుల నేమీ చేయలేవని అభయమిచ్చాడు. 


అప్పుడు స్వాహాదేవి కుమారస్వామిని ఒక వరం కోరింది. అగ్నికీ స్వాహాదేవికీ ఎప్పుడూ ఎడం లేకుండా ఉండే వరమది. 
ఆమె కోరికను మన్నించి కుమారస్వామి - ద్విజులు అగ్నిలో హవ్యము లిచ్చేటప్పుడు స్వాహాకారంతో కలిపి ఇవ్వాలని కట్టడి 
చేశాడు. దాని వలన అగ్నితో స్వాహాదేవికి నిత్యసహవాసం సిద్ధించింది. 


అంత బ్రహ్మదేవుడు సకలముని గణాలతో కూడి అక్కడకు వచ్చాడు. కుమారస్వామిని అభినందించి, పార్వతీ 
పరమేశ్వరులను అతని తల్లిదండ్రులుగా పరిచయం చేశాడు. కుమారస్వామి వారిని వూజించి స్తుతించాడు. దేవతలు 
కానుకలందించారు. ఈశ్వరుడు కుమారుని కౌగిటచేర్చి లాలించాడు. అతడిని వెంటబెట్టుకొని, దేవమునిగణాలు బారులు తీరి 
వెంటరాగా ఉత్సాహంగా సాగి భద్రవటం చేరాడు. కుమారస్వామిని సప్తమారుత స్కంధానికి అధిపతిని చేశాడు. దేవతలకు 
ఎప్పుడూ మేలు చేయుమన్నాడు. శివపదధ్యానాన్ని మరువ వద్దన్నాడు. 


కథాసారం - 98 


ఆ సమయంలో మహిషాసురుడు దేవతలపై తన భీకర సైన్యాన్ని పంపాడు. వారి ధాటికి భూమి కంపించింది. ఎన్నో 
ఉత్పాతాలు కలిగాయి. రాక్షససైన్యం భీకరంగా విజృంభించి దేవసేనను చీల్చి చెండాడింది. దేవతల సైన్యం ఛిన్నాభిన్నమైంది. 
దేవేంద్రుడు వారినందరిని పురికొల్సి తాను శత్రువులపై విరుచుకపడ్డాడు. పోరు భయంకరంగా సాగింది. రాక్షససైన్యం దేవతల 
చేతుల్లో నుగ్గు నుగ్గు అయింది. ఆ సంగతి గమనించి మహిషాసురుడు మండిపడి దేవతలపై తిరుగబడ్డాడు. ఒక మహాపర్వతాన్ని 
రెండు చేతులతో ఎత్తి దేవసైన్యం మీద విసిరాడు. పదివేలమంది దేవసైనికులు దాని క్రిందపడి చనిపోయారు. ఆ దృశ్యం 
చూచి ఇంద్రుడే భయపడి పారిపోయాడు. అంత మహిషాసురుడు రుద్రుని రథం మీద దాడిచేసి దాని అగ్రభాగాన్ని పట్టుకొన్నాడు. 
హరుడు రాక్షసుల చేజిక్కాడని మునులు దేవతలు భయపడ్డారు. శివుడు మందహాసంతో కుమారస్వామిని ఆ రాక్షసవధ 
చేయుమని ఆజ్ఞాపించాడు. కుమారస్వామి ప్రళయమహాగ్ని జ్వాలవలె రాక్షసుల మీద విజృంభించాడు. దేవతలు ధైర్యంతో 
ఆతడి వెంట నిలిచారు. స్కందుడు తన సహజశక్తిని రాక్షసుడిపై విసిరాడు. అది ఆ దానవుడిని దహనం చేసి చంపింది. 
కుమారుడు మరల మరల శక్తిని ప్రయోగించి దానవ సైన్యాన్ని మట్టుపెట్టాడు. దేవతలు, దేవేంద్రుడు ఆనందోత్సాహాలతో 
కుమారస్వామిని కీర్తించారు. లోకత్రయంలో కుమారస్వామి కీర్తి వ్యాపించింది. పరమేశ్వరుడు కుమారుడిని కౌగిలించుకొని 
ఆశీర్వదించాడు. తనపట్ల ఎంతటి భక్తి చూపుతారో అంతటి భక్తి కుమారస్వామి పట్ల కూడా చూపండని దేవతలకు పరమేశ్వరుడు 
ఆదేశించాడు. శివుడు భద్రవటం చేరాడు. అమరులు తమ నివాసాలకు పోయారు. 


ఈ విధంగా షణ్ముఖుడు ఒక్కదినంలో రాక్షసులనందరినీ చంపాడు. జగాల నన్నింటినీ రక్షిస్తానని దయాగుణంతో 
అభయమిచ్చాడు. అటువంటి కుమారస్వామి కథను ఎవరు భక్తితో వింటారో, కీర్తిస్తారో, వారు సర్వదోషాల నుండి విముక్తులై, 
దివ్యశుభాలను పొందుతారు. 


సత్యాద్రౌపదీ సంవాదం 


మార్కండేయమహర్షి ధర్మరాజు కోరిన కథలను చెపుతున్న ఆ సమయంలో సత్యభామా ద్రౌపదులు ఏకాంత స్థలంలో 
కూర్చుండి ఈ విధంగా సంభాషించుకొన్నారు. 


సత్యభామ: ద్రౌపదీ! నీ భర్తలు సామాన్యులు గారు. లోకపాలకుల వంటివారు, పరాక్రమవంతులు, నిర్మల చరిత్రం 
కలవారు. అంతటి వారిని నీవు ఒకేరకంగా అనురాగంతో ఏవిధంగా సేవిస్తావు? నీ భర్తలయిదుగురూ 
ఒకరికంటె మరొకరు నీకు అనురక్తులు కావటం ఆశ్చర్యంగా ఉంది. అందరూ నీతో ఎప్పుడూ నవ్వుతూ 
మాట్లాడతారు కాని కోపగించుకోరు. పతుల వలన నీవు పొందే ఈ విశేష సౌభాగ్యానికి కారణం ఎమిటి? 
ఏదైనా వ్రతం చేసిన ప్రభావమా? మంత్రౌషధ మహిమా? నాకు తెలియచెప్పుము. నీ వలన ఆ కిటుకు 
తెలుసుకొని నా భర్త అయిన శ్రీకృష్ణుడిని నా వశం చేసికొని, అత్యంత స్నేహానురాగాలను పొందుతాను. 


ద్రౌపది : (సత్యభామ మాటలు ద్రౌపదికి కొంచెం కోపం తెప్పించాయి. కాని, కోపాన్ని అణచుకొని చిరునవ్వు మొగం 
మీద పులుముకొని నిబ్బరంగా ఇట్లా అన్నది) సత్యా! నన్ను ఈ విధంగా దుర్మార్గురాలుగా భావించటం 
నీకు న్యాయమేనా? నీవు శ్రీకృష్ణదేవుడి భార్యవైనావు కాబట్టి నిన్ను నే నేమీ అనలేకపోతున్నాను. అంతటి 
వాడి భార్యవు నీవు ఇంతటి మాటలు అనవచ్చునా? (అంటూ ఎగతాళిగా నవ్వులాట కన్నట్టుగా అంటూనే 
సత్యభామ అవివేకం ఆమెకే తెలిసి వచ్చేటట్లు నిపుణంగా మాట్లాడింది.) 


మంత్రాలను, తంత్రాలను, జెషధాలను అనేక విధాలుగా ప్రయోగిస్తే భర్తలు భార్యలను వలచి వారి వలలో పడతారని 
అనుకొనటం వెర్రితనం. వాటి వలన భర్తలకు భార్యలపై అంతకు ముందున్న (ప్రేమకూడా పోతుంది కాని, లాభ మేమీ 
కలుగదు. మంత్రతంత్రాలతో మగడిని లొంగదీసుకొనాలనుకొనే భార్యతో కలిసి జీవించటం పాముతో పొత్తువలె భర్త భావిస్తాడు. 
మగడిని వశం చేసికొనటానికి పెట్టే మందులూ మాకులూ వికటిస్తే భర్తకు మూగతనం, జడత్వం, వివిధ రోగాలూ మొదలైన 
బాధలేర్చడవచ్చును. ఆ బాధలు భార్యవలన ఏర్పడినవని తెలిస్తే ఆమె లోకనిందకు పాల్పడి, దుర్గతిపాలు కావలసి వస్తుంది. 


కథాసారం - 99 


కాబట్టి భార్య భర్త పట్ల కపటచర్యలు చేయరాదు. అతడి మనస్సును తెలిసికొని తదనుగుణంగా మసలితే అదే అన్నిపనులూ 
సాధించి పెట్టుతుంది. 


పాండవులపట్ట నే నెట్టా వర్తిస్తూ పతుల అనురాగాన్ని పొందగలిగానో చెప్పుతాను వినుము. నా పతులు మరే 
వనితలతో కూడినా నేను కోపగించుకొనను. ఎప్పుడూ అహంకరించను; మదాన్ని ప్రదర్శించకుండా, ప్రమాదానికి లోనుకాకుండా 
వారందరికి ఏకాగ్రతతో ఎప్పుడూ భక్తితో సేవలు చేస్తుంటాను. చూపులో, పలుకులో, కోర్కెలో, స్నేహంలో ఎప్పుడూ ఎటువంటి 
తేడా లేకుండా ఉంటాను. దేవతలనైనా పరపురుషులుగా భావిస్తాను. స్నానభోజన శయన సేవలను పతులకు నేనే స్వయంగా 
నిర్వహిస్తాను. పతులకు ఆసనపాద్య విధులు నేనే చేస్తాను. ఇతరుల చేత ఆ పనులు చేయించను. ఆయా కాలాలలో క్రమం 
తప్పకుండా స్నానభోజనాదులను అమర్చటం, ధనధాన్యాలు వృథావ్యయం కాకుండా చూడటం, ఇంటి పనులు చక్కదిద్దుకొనటం, 
బంధువులకు ప్రమోదం కల్గించటం మొదలైన బాధ్యతలన్నీ నేనే నిర్వహిస్తాను. ముందువాకిట్లో చాలాసార్లు నిలవటం, 
యువతులతో కలసిమెలసి తిరగటం, గిల్లికజ్జాలు పెట్టుకొనటం, హాస్యపు మాటలతో పెద్దగా విరగబడి నవ్వటం- మొదలైనవి 
నాకు నచ్చనివి. భర్తలు ఇంట్లో లేకపోతే, ప్రవాసంలో ఉంటే నేను పుష్పగంధాదులతో అలంకరించుకొనను, పతులనే మనస్సులో 
తలపోస్తూ ఉంటాను. అత్తకు భక్తితో సేవలు చేస్తాను. ఆమె చెప్పినట్లు వింటాను. గురు విప్రజనాతిథి పూజలు భక్తిభావంతో 
చేస్తాను. ఓర్పు, మెత్తదనం, మంచిమనసు అనే గుణాలను ఎల్లప్పుడూ కలిగి ఉంటాను. 


పాండవులు నాపట్ల చాల మృదువుగా ఉంటారని వారిని లెక్కచేయక తేలికగా చూడను. వారికి కోపం వస్తే 
విషసర్సాలవలె క్రూరులని తెలిసి జాగ్రత్తగా సేవిస్తాను. ప్రతినిత్యం ధర్మరాజుపంక్తిలో ఎనిమిదివేల మంది బ్రాహ్మణులు, 
పదివేలమంది యతులు బంగారు పళ్ళాలలో భోజనం చేస్తారు. వారందరికీ అన్నపానాదులు, వస్రభూషణ సత్కారాలూ సక్రమంగా 
జరిగేటట్లు స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. అంతేకాక ధర్మరాజు కొలువులో నూరువేల మంది పరిచారకులు రేయింబవళ్ళు 
అతిథి సత్కారాలు సమకూర్చటంలో నిమగ్నులై ఉంటారు. వారి బాధ్యతలు, జీతబత్యాలు, యోగక్షేమాలు అన్నీ నేనే 
చూస్తుంటాను. అట్లాగే ఉత్తమ గజాశ్వాలు నూరువేలకు పైగా ఉన్నాయి. వాటి పోషణ బాధ్యతలను నేనే నిర్వహిస్తాను. 
చిట్టచివరకు గోపాలకులను, భృత్యులను కూడా స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలను విచారిస్తాను. ఈ పనులన్నీ 
నిర్వహించి రాత్రి ఒకజాము మాత్రమే కలత నిద్రపోయి వెంటనే లేచి కార్యనిర్వహణ దీక్షలో మునిగిపోతాను. నాభర్తలు ఆ 
విషయాలన్నీ నా మీద వదలి నిశ్చింతగా తమ రాజ్యభార వ్యవహారాలలో నిమగ్నులై ఉంటారు. ఇటువంటి ప్రవర్తనతో నా 
పతుల అనురాగాన్ని పొందగలుగుతున్నానే కాని, నీవనుకొన్నట్లు మందుమాకుల మహిమల వలన గాని, మరే ఇతర ఇంద్రజాలాల 
వలన గాని కాదు సుమా! 


సత్యభామ : (సిగ్గుపడి తలవంచుకొని) నాకు తెలియక అజ్ఞానంతో నిన్నిట్లా అడిగాను. నా తెలివి తక్కువతనానికి 
మన్నించుము. నా మాటలు నవ్వులాటల కన్నవిగా తీసికొమ్ము. ఈ లోకంలో నీ చరిత్ర మహిమ 
గౌరవించదగింది. 

పతివ్రతాధర్మాలు 

ద్రౌపది : సత్యభామా! పతి మనస్సును ఆకట్టుకొనే నిపుణమైన ఉపాయాలను చెప్పుతాను వినుము. ఇవి ఉత్తమమైనవి. 


ధర్మంతో కూడినవి, మంచి నడవడి కలిగించేవి. 


పతిని మించిన దైవం సతికి మరొకరు లేరు. పతి సంతోషించి కరుణిస్తే ధనధాన్య సంతాన గౌరవాలూ, కీర్తి, 
సద్దతులూ కలుగుతాయి. ఎప్పుడైన ఎంతో కష్టపడితేనే గాని కాస్త సుఖం కలుగదు. పతి సేవవలన అమితమైన శుభం సుఖం 
లభిస్తుంది. కాబట్టి ఎప్పుడూ భర్త పట్ల అనుకూలభావం, (ప్రేమ, భయభక్తులు, ప్రీతి ప్రసరిస్తే అతడు నతిపట్ల ఆసక్తుడౌతాడు. 


శ్రీకృష్ణుడు నీ ముంగిట్లోకి రాగానే లేచి ఎదురుపోయి మనసారా ఆహ్వానించుము. అంతఃపురంలోకి చేరగానే ఆసనాది 
గౌరవాలన్నీ నీవే స్వయంగా సమకూర్చుము. నీ మగడు మనసుపడి నీతో గోముగా చెప్పిన వలపు మాటలను నీ ప్రాణ 


కథాసారం - 100 


స్నేహితురాండ్రకు కూడా చెప్పవద్దు. ఆ మాటలు సవతులకు తెలిస్తే రవరవలు కలుగుతాయి. శ్రీకృష్ణుడి మనన్సు విరుగుతుంది. 
పతికి నచ్చిన మిత్రులు విందుకు వస్తే వారిని ఆదరించుము. పతికి నచ్చని వారు నీకు మిత్రులైనా వారిని నీవు మెచ్చుకొనవద్దు. 
నీకు పుత్రులైనను ప్రద్యుమ్నాదులతో కలిసి ఏకాంతంలో ఒకే ఆసనంలో ఉండ తగదు. లోకులు పలుగాకులు. ఉత్తమ కుల 
సతులతో స్నేహం చేయుము. శీలం లేని వనితలకు దూరంగా మసలుకొమ్ము ఈవిధంగా నడచుకొనటమే పతిసౌభాగ్యలాభానికి 
ఉపాయం. 


సత్యభామ : (సంతోషంతో) ద్రౌపదీ! నీవు ధర్మజ్ఞారాలవు. నీ భర్తలు దేవతల వంటివారు. ధర్మతేజో బలశౌర్య సంపన్నులు. 
కాబట్టి వారికి ధరణీరాజ్యం తప్పక దక్కుతుంది. మీకు కీడుచేసిన కౌరవులకు దిక్కులేని చావు మూడుతుంది. 
వారి వనితలు రోదిస్తుంటే చూచి నీవు సంతోషపడతావు. ఉత్తములైన కొడుకులను కన్న ఇల్లాలివి. నీకు 
చింత వద్దు. నీ కొడుకులను రుక్మిణీ సుభద్రలు తమ కొడుకులుగా డపేమతో చూచుకొంటున్నారు. వారి 
దిగులు నీకు వద్దు. నిశ్చింతగా ఉండుము. 


అంతలో కృష్ణుడు పాండవులను వీడ్కొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సత్యభామ ద్రౌపదిని స్నేహపూర్వకంగా 
కౌగిలించుకొని వీడ్కోలు పలికింది. అంత సత్యభామా సహితుడై శ్రీకృష్ణుడు ద్వారవతీపురానికి వెళ్ళాడు. మార్కండేయమహర్షి 
పాండవుల నాశీర్వదించి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. 


పాండవులు కామ్యకవనం నుండి ద్వైతవనానికి చేరారు. అప్పుడు హస్తినాపురం నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి 
పాండవులను దర్శించి, తిరిగి హస్తినాపురానికి వెళ్ళి, ధృతరాష్రుడితో పాండవుల వనవాస జీవిత క్లేశాలను గురించి వివరించి 
చెప్పాడు. వాటిని విని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. దుర్యోధనుడి దుర్వర్తనానికి వాపోయాడు. మహాబలవంతులైన పాండవులు 
అరణ్యవాస క్లేశాలవలన పొందుతున్న బాధలను పేరుపేరున పేర్కొని పరితపించాడు. ప్రత్యేకించి భీమారునుల పరాక్రమాలను, 
ప్రతీకార పౌరుషాలను తలచి లోలోన భయపడ్డాడు. కౌరవులు పాండవులపట్ల చేసిన కీడులను వరుసగా స్మృతికి తెచ్చుకొని 
పాండవుల వలన రాబోయే కీడును శంకించి కౌరవనాశనం దాపురించిందని దద్దరిల్లాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి మనోవేదనను 
పసికట్టి శకుని కర్ణులతో కూడి రహస్య సమావేశం జరిపి, కార్యాలోచనం చేశాడు. 


ఘోషయాత్ర 


పాండవులు ద్వైతవన సరోవర తీరంలో ఉన్నారు. వారు వనవాస శ్లేశాలను అనుభవిస్తున్నారనీ, వారి ముందు 
కౌరవసంపదను ప్రదర్శించి వారికి మరింత దుఃఖాన్ని కలిగించాలనీ దుష్టచతుష్టయం పన్నాగం పన్నింది. ద్వైతవనంలో ఉన్న 
గోవులు క్రూరమృగబాధకు గురి అవుతున్నాయనీ, తత్‌క్షణమే ప్రభువులు వాటికి రక్షణ కల్పించాలనీ సమంగుడనే గోపాలుడి 
ద్వారా నాటకమాడించి ఒక వినతిని కల్పించారు. దానిని నమ్మినా ధృతరాష్ట్రుడు మొదట దుర్యోధనాదులను గోరక్షకు పంపటానికి 
అంగీకరించలేదు. శకుని నచ్చ చెప్పిన తరువాత ఎట్టకేలకు సమ్మతించాడు. అయితే, ఆ వనంలోనే నివసిస్తున్న పాండవుల 
కెటువంటి కీడును తల పెట్టవద్దని హెచ్చరించాడు. దుర్యోధనుడు దాని కంగీకరించి ఘోషయాత్ర ప్రకటించాడు. మహావైభవంగా, 
అట్టహాసంగా, సకుటుంబ పరివారంగా దుర్యోధనాదులు ద్వైతవనం చేరి వసతిగృహాలుగా డేరాలు వేయించి, వినోద విలాసాలతో 
కాలం గడపసాగారు. గోవుల సంపదను పరిశీలించి తగిన భద్రతలను ఏర్పాటు చేశారు. ధార్తరాష్టుల సంపదలనూ, వైభవాలనూ 
చూచి పాండవులూ, ద్రౌపదీ మనసులలో బాధపడాలని వారి పన్నాగం. 


ద్వైతవనంలో దుర్యోధనాదులు కొంతకాలం మృగయా వినోదం సాగించారు. ద్వైతసరోవర ప్రాంతంలో ధర్మరాజు 
యజ్ఞదీక్షితుడై ఉన్నాడని తెలిసి, సరోవరానికి ఆవలి ఒడ్డున క్రీడాగృహాలను నిర్మించటానికి భటులను ఆజ్ఞాపించాడు. ఆ 
ప్రయత్నాన్ని కొందరు గంధర్వులు అడ్డగించారు. చిత్రసేనుడనే గంధర్వరాజు క్రీడార్థం కల్పించుకొన్న కొలను కాబట్టి, ఇతరులు 
దానిని ఉపయోగించరాదని హెచ్చరించారు. కౌరవసేనలు వారి మాటలు లెక్కసేయక చిత్రసేనుడి గంధర్వ సేనతో యుద్దానికి 
సిద్ధమయ్యారు. పోరు ఘోరంగా జరిగింది. గంధర్వుల దాడికి కారవసైన్యం నిలవటం కష్టతరమైంది. దుశ్శాసన కర్ణాది వీరులందరూ 
తమ తమ సైన్యాలతో పోరుకు దిగారు. దుశ్ళాసనాదులు గంధర్వుల దాడికి ఆగలేక వెనుదిరిగి దుర్యోధనుడి వద్దకు వెళ్ళారు. 


కథాసారం - 101 


కరు డొక్కడే రణరంగంలో నిలిచి గంధర్వులను ఎదుర్కొన్నాడు. వేలమంది గంధర్వులను చంపాడు. కాని, వెంటనే శతసహస్ర 
సంఖ్యలో గంధర్వులు వచ్చేవారు, రణరంగమంతా నిండి శత్రువులను ముంచి వేశారు. అప్పుడు దుర్యోధనుడు శకుని 
దుశ్శాసనాది వీరులతో కలిసి ససైన్యుడై కదనరంగానికి కదలి వెళ్ళాడు. భయంకర యుద్దం సాగింది. కౌరవవీరుల బాణవర్షానికి 
గంధర్వులు చాలామంది నేలగూలారు. ఆ సంగతి తెలిసి గంధర్వపతి అయిన చిత్రసేనుడు మదగజాన్ని ఎక్కి కోపంతో 
కౌరవుల మీదకు స్వయంగా ససైన్యుడై యుద్దానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ద నిపుణుడు, వివిధాస్తాలను ప్రయోగించి 
గాలి ఆడకుండా చేశాడు. సూర్యకిరణాలు సోకకుండా చీకట్లు కల్పించాడు. కౌరవసేనలో ప్రతి ఒక్కొక్క వీరుడికీ పదిమంది 
చొప్పున గంధర్వులు చుట్టుముట్టి హతమార్చటం మొదలు పెట్టారు. ఆ ధాటికి ఆగలేక కౌరవసైన్యం ధర్మరాజును 
శరణువేడటానికి పరుగెత్తటం మొదలు పెట్టింది. కర్గుడు వారందరికీ ధైర్యం చెప్పి, పారిపోకుండా ఆపి, కులపర్వతం వలె 
స్థిరంగా నిలిచి గంధర్వులను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. దుర్యోధనాదులందరూ అతడికి అండగా నిలిచారు. 


అప్పుడు అనంతసత్వులైన గంధర్వులు కర్ణుడిని చుట్టుముట్టారు. అతడి రథాన్ని కూలగొట్టారు. కర్ణుడు వికర్ణుడి 
రథ మెక్కి రణభూమికి దూరంగా తొలగిపోయాడు. దుర్యోధనుడు పోరు సాగించాడు. చిత్రసేనుడు అతడిపై విజృంభించి 
రథాన్ని విరుగగొట్టాడు. దుర్యోధనుడి జుట్టుపట్టి లాగి నేలపై పడవేశాడు. పెడకేల బంధించి సింహనాదం చేశాడు. అతడి 
ఆజ్ఞతో గంధర్వులు దుశ్నాసనాది భ్రాతృవర్గాన్నీ, కౌరవుల భార్యలనూ, మంత్రులనూ పట్టి బంధించారు. ఆ దృశ్యం చూచి 
కారవసైన్యంలోని మిగిలిన వారంతా ఆక్రోశిస్తూ పరుగెత్తి ధర్మరాజును శరణువేడారు. జరిగిన కథంతా చెప్పారు. దుర్యోధనుడికి 
సకుటుంబంగా చిత్రసేనుడి చెరనుండి విముక్తి కలిగించుమని ధర్మరాజును శరణువేడారు. 


భీమసేను డప్పుడు పెద్దగా నవ్వి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 'మనం చేయవలసిన పని గంధర్వులే చేశారు. ఎంతో 
మంచి పని జరిగింది! మన కే భారమూ లేకుండా. ఇప్పుడు ఊరకుంటే చాలు మనకు జయం కలుగుతుంది. పుట్టుక నుండి 
కపటిగా పాపాలకు దిట్టగా పెరిగి లోకులచేత తిట్లుపడ్డ ఆ క్రూరుడికి బ్రహ్మదేవుడు తగిన శాస్తి చేశాడు. వనవాస క్షేశాల 
ననుభవిస్తున్న మనలను పరిహసించటానికి పన్నాగం పన్ని వచ్చిన ఆ పాపి తన పాపఫలాన్ని అనుభవిస్తున్నాడు. వాడి మీద 
దయచూపవలసిన అవసరం లేదు.” 


ధర్మరా జామాటలు విని భీముడితో ఈ విధంగా పలికాడు - 'భీమసేనా! ఇది పరుషవాక్యాలు పలికే సమయమా? 
శరణుజొచ్చిన వారిని కరుణతో చూడటం నీ ధర్మం కాదా? ఒక వంశంలో పుట్టి, జ్ఞాతులమైన వారం మనం. అర్థనంబంధమైన 
అభిప్రాయభేదాలు మనమధ్య ఉండవచ్చును. కాని, ఇతరులవలన మనకు అవమానం కలిగేటప్పుడు ఒకరు మరొకరిని 
ఆదుకొనకపోవటం నింద్యం. దుర్యోధనుడు దుర్మార్లుడే కావచ్చును. భార్యలతో సహా పగవారిచేత పట్టుబడగా మనం ఉపేక్ష 
చేస్తే కులహాని అవుతుంది. అంతే కాదు, శరణువేడిన వారిని రక్షించటం సామాన్యక్షత్రియుడికే ధర్మం కాగా, నీవంటి 
బలవంతులకు అవశ్యకర్తవ్యమని వేరి చెప్పవలెనా? లెమ్ము, నీవూ, నీ తమ్ములూ రథా లెక్కి వెళ్ళి దుర్యోధనుడి చెరవిడిపించండి”- 
అని ధర్మరాజన్నాడు. భీముడు కోపంతో దుర్యోధనుడు తమకు పూర్వం చేసిన అపకారాలనన్నింటినీ అన్నకు గుర్తు వ. 
వాటిని మరచిపోయి ఎప్పుడూ దయచూపితే, కార్యహాని అవుతుందని హెచ్చరించాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడిని 


బుజ్జగిస్తూ ఇట్లా అన్నాడు. 


“రక్షించుమని వేడితే బలహీనుడైనా తనకు ఓపినంత చేస్తాడు. నీవంటి శూరుడు దీనుల వైఖరి చూచి కూడా 
ఊరకుంటాడా? భయంకర శత్రువైనా శరణని వస్తే సంతోషంతో రక్షించాలి. ఇది దయామయుల తీరు. దానికి ఏ ధర్మాలూ 
సరిగావు. దుర్యోధనుడు మీ బలశౌర్యాలు తెలిసిన వాడు కాబట్టి, మీరు తప్పక తనను విడిపిస్తారనే ఆశతో వీరందరినీ పంపి 
ఉంటాడు. అతడిని రక్షిస్తే పుణ్యం, కీర్తి కలుగుతాయి. నిజానికి నేను ని న్నింత బలవంతపెట్టకూడదు. అయినా నేను 
యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళరాదు కాబట్టి, నిన్ను వెళ్ళమంటున్నాను. ముందుగా గంధర్వులను సామోపాయంతో 
నచ్చచెప్పి పని సాధించండి. సామమార్గంలో మాట వినకపోతే శత్రువుల నోడించి కార్యాన్ని పూర్తి చేయండి. తద్ద్వారా నాయజ్ఞాన్ని 


కథాసారం - 102 


సఫలం చేయండి.” ధర్మజుడి మాటలకు భీముడు ఎట్టకేలకు అంగీకరించాడు. అర్జునుడు కూడ ధర్మరాజు ఆజ్ఞను తీసికొని 
దుర్యోధనుడి చెరవిడిపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నకుల సహదేవులు భీమార్జునుల వెంట నడిచి గంధర్యసేనలపై విజృంభించారు. 


చిత్రసేనుడు వారిని ఆస్తశస్రాలతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు సౌమ్యంగా దుర్యోధనుడిని చెరవిడిపించుమని కోరాడు. 
కాని,అతడి మాట పట్టించుకొనకుండా గంధర్వపతి అర్జునుడి రథాన్ని భగ్నం చేయపోయాడు. కవ్వడి విజృంభించి గంధర్వులను 
బాణవర్షంతో నొప్పించాడు. అప్పుడు గంధర్వులు చెరపట్టిన దుర్యోధనాదులను రక్షించుకొంటూ ఆకాశానికి ఎగిరి గంధర్వలోకంవైపు 
పరుగెత్తసాగారు. అర్జునుడు ఆకాశమంతా బాణాలతో కప్పి వారిని నిలువరించాడు. గంధర్వులు వలలో చిక్కిన పక్షులవలె 
విలవిలలాడారు. గంధర్వులు భీమాదుల మీద అస్తశస్రాలు ప్రయోగించారు. అర్జునుడు ఆగ్నేయాస్తంతో వారిని మంటలలో 
చిక్కుకొనేటట్లు చేశాడు. చిత్రసేనుడు మాయాయుద్ధం చేశాడు. అర్జునుడు శబ్దభేదులైన బాణాలతో చిత్రసేనుడి శరీరాన్ని 
గాయపరిచాడు. అప్పుడు చిత్రసేనుడు యుద్దం చాలించి అర్జునుడి ఎదుట నిలిచి ఈవిధంగా అన్నాడు: 


చిత్రసేనుడు : అర్జునా! దురాత్ముడైన ఈ దుర్యోధనుడు మిమ్మల్ని అపహసించటానికి ఈ వనానికి భార్యాబంధు సమేతంగా 
వచ్చాడు. ఇతడిని బంధించి తెమ్మని ఇంద్రుడు నన్ను పంపాడు. అందువలన దుర్యోధనాదులను 
ఇంద్రుడివద్దకు తీసికొని పోతున్నాను. నీవు నన్ను అడ్డగించబోకుము. నీవు నా స్నేహితుడవు. నీమీద నాకు 
మాత్సర్యం లేదు. 


అర్జునుడు : చిత్రసేనా! ఈ సుయోధనుడు మాకు సహోదరుడు. కాబట్టి ఇతడిని వదలిపెట్టటం నీ కర్తవ్యం. అట్లా చేస్తే 
ధర్మరాజు సంతోషిస్తాడు. ఇంద్రుడి ఆజ్ఞ అయినా మరేదైనా దానిని ధర్మరాజు సమక్షంలో చెప్పి, ఆయన 
ఎట్లా ఆదేశిస్తే అట్లా చేయవలసిందే. కాబట్టి నా మాట విని ధర్మరాజు కడకు రమ్ము - అని పలికి, 
చిత్రసేనుడిని ఒప్పించి ధర్మరాజు వద్దకు తీసికొని వెళ్ళాడు. 


చిత్రసేనుడు పెడరెక్కలు విరిచికట్టిన దుర్యోధనుడిని స్వయంగా ధర్మరాజు ఎదుట నిలిపి, అతడి దుష్టస్వభావాన్ని 
బయటపెట్టాడు. ధర్మరాజు చిత్రసేనుడి జెదార్యాన్ని కొనియాడి, అతడిని గౌరవించి, గంధర్వలోకానికి సాగనంపాడు. ఆపైన 
దుర్యోధనాదుల బంధాలను ఊడదీయించాడు. “ఎప్పుడూ ఇటువంటి సాహసాలు చేయకుము సోదరా! దుర్జనుడు సాహసిస్తే 
నశిస్తాడు. కాబట్టి వెంటనే నీ తమ్ములను కుటుంబాలను తీసికొని నగరానికి వెళ్ళిపొమ్ము. దీన్ని మనసులో పెట్టుకొని 
బాధపడకుము' - అని మెత్తగా మందలించి దుర్యోధనుడిని వీడ్కొలిపి పంపించాడు. ధర్మజుడి ధర్మప్రవృత్తిని ధామ్యాదులందరూ 


ప్రశంసించారు. 


దుర్యోధనుడు పాండవుల చేత విడిపించబడిన అవమానాన్ని, అపకీర్తిని భరించలేక నగరానికి తిరిగిపోతూ 
మార్గమధ్యంలోనే ప్రాయోపవేశం మొదలు పెట్టాడు. కర్ణ, శకుని, దుశ్శాసనాదులు ఎన్నో రీతుల చెప్పిచూచారు. కాని, ఫలం 
లేకపోయింది. ఆనాటి రాత్రి పాతాళవాసులైన రాక్షసులు కృత్యను సృష్టించి పంపి దుర్యోధనుడిని తమవద్దకు తెప్పించుకొన్నారు. 
అతడి పూర్వజన్మ వృత్తాంతం వివరించి చెప్పారు. రాక్షసులు తపస్సుచేసి పరమేశ్వరుడిని మెప్పించి రాక్షసవతిగా అతడిని 
పొందారు. పరమేశ్వరుడు స్వయంగా సృష్టించటం వలన అతడి శరీర పూర్వభాగం సహజవజతుల్యం. అస్త్రశస్త్రాలు ఆ 
భాగాన్ని ఏమీ చేయలేవు. అయినా కోమలంగా, మనోహరంగా, స్రీ జనరంజకంగా ఉంటుంది. దుర్యోధనుడు భూలోకంలో 
పుట్టటంతోనే అతడికి సహాయంగా అనేక దైత్యదానవగణాలు వివిధ రాజకులాలలో భగదత్తాది రాజకుమారులుగా పుట్టారు. 
భీష్మద్రోణకృపాదులు దేవాంశసంభవులైనా, వారి భావాలు రాక్షసావేశాలై ఉంటాయి. అందువలన యుద్ధంలో నిరయులై 
బంధువులను సంహరిస్తారు. పాండవులు బంధుడ్రేమను విడిచి యుద్దానికి దిగి దుర్యోధనుడి చేత సంహరించబడతారు. 
అతడి మనసులో అర్జునుడి వలన భయం ఉండటం రాక్షసులు పేర్కొని, నరకాసురాంశతో కర్ణుడు పుట్టాడనీ, అతడు తన 
దివ్యాస్రాలతో కృష్ణార్దునులను సంహరిస్తాడనీ చెప్పారు. పాండవరక్షణార్దం ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను కపటరూపంతో 
అపహరిస్తాడు. భూమిపై వేయి లక్షలమంది సంశప్తకులు పుట్టారు. వారందరు దనుజులు. వారు యుద్ధంలో ఇంద్రసుతుడైన 
అర్జునుడిని నిగ్రహిస్తారు. శత్రుకంటకాలు లేని భూతలాన్ని దుర్యోధనుడు పాలిస్తాడని రాక్షసులు ధైర్యం చెప్పారు. రాక్షస 


కథాసారం - 103 


వంశానికే దుర్యోధనుడు ఆశాకిరణమని అభివర్ణించారు. ప్రాయోపవేశం చేయవద్దని చెప్పారు. కృత్య ఎప్పటివలె ఆతడిని 
వసతిమందిరంలో ఉంచింది. దుర్యోధను డది నిజమని నమ్మాడు. పాండవులను చంపగల ధైర్యం తెచ్చుకొన్నాడు. దైత్యులు 
తనతో చెప్పిన అంశాలను రహస్యంగా తనమదిలో దాచుకొన్నాడు. తెల్లవారగానే కర్ణుడు వచ్చి తాను రాబోయే మవోయుద్ధంలో 
అర్జునుడిని సంహరిస్తానని తన ఆయుధ మంటి శపథం చేశాడు. కర్ణుడి మాటలు, రాత్రి దానవులు చెప్పిన మాటలు ఒకటిగా 
ఉండటం గమనించి దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని వదలి హస్తినాపురానికి ససైన్యంగా వెళ్ళాడు. 


భీష్మాదులు ఘోషయాత్రలో జరిగిన సంఘటనలు తెలిసికొని పాండవులతో కలిసి ఉండుమని దుర్యోధనుడికి హితవు 
చెప్పారు. కాని, అతడు ఆ మాటలు పెడచెవిన పెట్టి తాతను అనాదరించాడు; కర్ణుడి అండను నమ్మి ఉప్పాంగిపోయాడు. 
ధర్మరాజువలె దుర్యోధనుడు కూడా రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. కర్ణశకునులు ఆ అభిప్రాయాన్ని బలపరచారు. 
ఆ విషయాన్ని పురోహితుడితో సంప్రతించారు. అతడుకూడా విద్వజ్ఞనులతో విచారించి పాండవులను జయించకుండా రాజసూయం 
చేయటం ధర్మం కాదు కాబట్టి దాని వంటి ఫలమిచ్చే వైష్టవమనే యజ్ఞాన్ని పేర్కొన్నాడు. దుర్యోధనుడు పెద్దల అనుమతితో 
వైష్ణవ యజ్ఞాన్ని వివిధ దక్షిణలతో వైభవోపేతంగా చేశాడు. 


ఆ యజ్ఞానికి పాండవులను ఆహ్వానించటానికి ఒకదూతను పంపారు. ధర్మరాజు తాము వనవాసవ్రతంలో ఉండటం 
చేత రాలేమని సందేశం పంపాడు. భీముడు క్రోధోద్రిక్తుడై ఇట్టా పలికాడు. “ఓ దూతా! పదమూడేళ్ళు పూర్తికాగానే ధర్మరాజు 
శస్రాస్రాలనే యజ్ఞాగ్నిలో కౌరవులనే పశువులను వేలుస్తూ యుధద్ధమనే సత్రయాగం చేయటానికి వస్తాడు కాని, అందాకా 
హస్తినాపురానికి రా' డని దుర్యోధనుడితో చెప్పుమని నిష్టురంగా పలికాడు. యజ్ఞంలో పాల్గొన్న సభాసదులలో కొందరు ఆ 
వైష్ణవ యజ్ఞం అపూర్వమని ప్రశంసించారు. మరికొందరు ధర్మజుడి రాజసూయమే ఆ యజ్ఞముకంటె ఉదాత్తమైనదని భావించారు. 
యజ్ఞాంతంలో అవభృథ స్నానం చేసి దుర్యోధనుడు పెద్దల ఆశీస్సులతో బంగారు సింహాసనం మీద తేజరిల్లాడు. అప్పుడు 
కర్ణుడు దుర్యోధనుడికి ఆనందం కలిగేటట్లుగా - యుద్ధంలో అర్జునుడిని చంపేంతవరకు కాళ్ళగోళ్ళు తీసికొన నని శపథం 
చేశాడు. దుర్యోధనుడు ఉప్పాంగిపోయాడు. అనంత సంపదను ప్రియసత్కారాలతో పంచిపెడుతూ త్యాగభోగాలతో తులతూగుతూ 
ఉన్నాడు. కర్టుడి శపథం విని ధర్మరాజు విషణ్లుడై కంటిమీద కూరుకు లేకుండా వేదనపడ్డాడు. 


వ్రీహిద్రోణోపాఖ్యానం 


పాండవులు ద్వైతవనం నుండి కామ్యకవనం చేరారు. అక్కడకు వ్యాసమునీంద్రుడు వచ్చాడు. పాండవుల 
పూజలందుకొని వారికి ఈ విధంగా బోధించాడు. 


మానవులకు సుఖదుఃఖాలు వరుసగా వస్తూ ఉంటాయి. పండితు లాసత్యం తెలిసికొని మోదఖేదాలు పొందకూడదు. 
ధర్మరాజా! నీవు ఆపదలకు ఓర్చుకొని తపస్సు చేయుము. తపస్సు సకల సౌఖ్యాలను కలిగిస్తుంది. క్షమ, అహింస, సత్యం, 
సమత, ఇంద్రియనిగ్రహం, శమం, పరిత్యాగం - అనేవి తపో లక్షణాలు. వీటిలో ఒక్కొక్కటి ఉత్తమ గతికి సోపానాలు, 
తపశ్శక్తితో కూడిన దానం చేస్తే అధిక ఫలం కలుగుతుంది. కష్టార్దితమైన ధనాన్ని దానం చేయటం ఉత్తమం. అన్యాయార్జితమైన 
విత్తాన్ని దానం చేయటం మూర్థన్యాయం. దానివలన ఫలమేమీ ఉండదు. న్యాయంగా ఆర్జించిన ధనం కొద్దిగానైనా సరే 
గౌరవప్రదం. అది యోగ్యుడైన వాడికి దానం చేస్తే ఎంతో ఫలిస్తుంది. దానికి ఉదాహరణంగా ఈ కథ వినుము. 


పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడనే విప్రుడు ఉంఛవృత్తితో జీవించేవాడు. ఆ పుణ్యాత్ముడు అతిథిప్రియుడు. అతడు 
పక్షోపవాసవ్రతం చేపట్టాడు. పాడ్యమి మొదలు పదునాల్గు రోజులు ఒక్కొక్క గింజగా తూమెడు వడ్లు సమకూర్చేవాడు. 
పర్వదినాన (అమావాస్య పూర్ణిమలలో) ఆ బియ్యాన్ని పాకం చేసి, దేవపితృపూజలు చేసి, పుత్రకళత్రాదులతో భుజిస్తూ దేహయాత్ర 
సాగిస్తుండేవాడు. 


ఒక పర్వదినాన ముద్గలుడి ఇంటికి దుర్వాసమునీంద్రుడు అతిథిగా వచ్చాడు. ముద్గలు డతడిని పూజించి అన్నం 
వడ్డించాడు. దుర్వాసుడు వండిన అన్నమంతా తిన్నంత తిని మిగిలిన దానిని దేహమంతా పులుముకొని వెళ్ళాడు. ముధ్గలుడికి 


కథాసారం - 104 


తినటానికి ఏమీ మిగులలేదు. అయినా, అతడు నిర్వికారంగా పక్షోపవాసవ్రతం సాగిస్తూనే ఉన్నాడు. దుర్వాసుడు, ఆరు 
పర్వాలు వరుసగా వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. కాని, అతడిలో ఎటువంటి అసహనం కనపడలేదు. దానవ్రతంలో దీక్ష 
తగ్గలేదు. దుర్వాసు డతని దానశీలతకు మెచ్చి బొందితో స్వర్గం పొందే వరం ప్రసాదించి వెళ్ళాడు. ఆ తరువాత దేవదూత 
దివ్యరథాన్ని తెచ్చి ముద్గలుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. ముద్గలుడు స్వర్గలోకంలోని గుణదోషాలను తెలుపుమని 
దేవదూత నడిగాడు. అత డీవిధంగా చెప్పాడు. 


స్వర్గం ఈలోకానికి పైగా ప్రకాశమానంగా ఉంటుంది. అది దివ్యదృష్టితో చూడగలిగింది, దేవయానంతో చేరగలిగింది. 
తపస్వులు, సోమయాజులు, సత్యసంధులు, ఉత్తములు, జితేంద్రియులు, సమబుద్ది కలవారు. దానపరులు, రణశూరులు - 
ఆ లోకంలో నివసిస్తారు. అందులో అప్సరసలు, సాధ్యులు, దేవమునులు వేరువేరుగా తగిన చోట్ల ఉంటారు. ముప్ఫయిమూడు 
వేల యోజనాల విస్తీర్ణం గల మేరుపర్వత శిఖరం మీద ఆ లోకం ఉంటుంది. నందన వనోద్యానాలు పుణ్యాత్ముల విహారస్థలాలు. 
అక్కడి వారికి ఆకలిదప్పులు, శీతోష్టబాధలు, జరారోగ బాధలు ఉండవు. మనస్సు కాహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యం అక్కడ 
ఉంటుంది. ఆ లోకవాసులు దివ్యదేహాలతో దివ్యభోగాలను అనుభవిస్తూ ఉంటారు. దివ్య విమానాలలో తిరుగుతూ ఉంటారు. 
ఆ లోకం మీద బ్రహ్మలోకం ఉన్నది. అందులో శోక మనేది ఉండదు. మానవులు, బ్రహ్మలు, మునులు అందులో వసిస్తారు. 
లోభం, క్రోధం, పాపం, అపకీర్తి, దుఃఖం, మరల పుట్టటం అనేవి అక్కడివారి కుండవు. ప్రళయం తరువాత కూడా ఆ లోకం 
నిలిచి ఉంటుంది. ఇంద్రాదులు కూడా ఆ లోకాన్ని పొందాలని అనుకొంటారు. 


స్వర్గంలో ఉండే దోషాలు కూడా వినుము. జీవు లాలోకంలో పుణ్యఫలాలను అనుభవిస్తారే కాని, పుణ్యం చేసికొనలేరు. 
పుణ్యఫలానంతరం మరల భూమిపై జన్మ లెత్తుతూ ఉంటారు. స్వర్గ సుఖం నిత్యం కాదు. అందులోని వారు అనూయలకు 
పాల్పడతారు. అయినా బ్రహ్మలోకం తరువాత స్వర్గమే ఉత్తమం - అని దేవదూత వివరించాడు. ముద్గలుడు పునర్ణన్మలేని 
బ్రహ్మలోకాన్ని పొందగోరి స్వర్గలోక భోగాన్ని త్యజించాడు. ఉంఛవృత్తి మాని జ్ఞానయోగంతో సమత్వాన్ని సాధించి మోక్షాన్ని 
పొందాడు. 


కాబట్టి ధర్మరాజా! నీవు రాజ్యాన్ని కోల్పోయావని విచారించక తపస్సు చేయుము. దాని వలన శుభాలు కలుగుతాయి. 
పదమూడవ యేడు ముగియగానే రాజ్యం నీకు లభిస్తుంది - అని చెప్పి ధర్మరాజును ఓదార్చి వ్యాసుడు తన ఆశ్రమానికి 
పోయాడు. 


సైంధవపరాభవం 


ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి వేటకు వెళ్ళారు. ఆ సమయంలో 
సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపునుండి ససైన్యుడై తరలిపోతున్నాడు. ఆశ్రమ ద్వారంలో నిలిచి ఉన్న 
ద్రౌపదిని చూచాడు. ఆమె యొక్క అపూర్వ లావణ్యవైభవాన్ని చూచి మోహించి ఆమెకు తన కోర్కెను కోటికాస్యుడనే మిత్రుడి 
ద్వారా తెలియపరిచాడు. దూతకు ద్రౌపది తన వివరాలు తెలిపి, తాను పాండవపత్ని అనీ,సంతానవతీ అనీ, పేర్కొని, పాండవులు 
వేటనుండి తిరిగి వచ్చేంతవరకు ఉండి వారి అతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళుమని చెప్పుతుంది. ఆ సంగతి కోటికాస్యుడు సైంధవుడికి 
నివేదించాడు. 


సైంధవుడు మదనాతురుడై, రథం, దిగి, ద్రౌపది ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి, ఆమెను పలకరించాడు. ఆమె అతిథి 
మర్యాదలు చేసింది. సైంధవు డామెను వలపుగొన్న మాటలతో పలకరించి తనవెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు 
చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడిన అతడి వైఖరికి నిష్టరంగా సమాధానం చెప్పింది. పాండవులు 
ఆగ్రహిస్తే అతడికి కలిగే విపత్తును చెప్పి హెచ్చరించింది. అయినా, అతడు లెక్కచేయకుండా ఆమెను బలాత్కారంగా ఎత్తుకొని, 
రథం మీద ఉంచుకొని బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుడిని పిలుస్తూ ఆక్రందించింది. ధౌమ్యుడు సైంధవుడిని హెచ్చరిస్తూ 
అతడి రథం వెంట పరుగిడసాగాడు. 


కథాసారం - 105 


పాండవులకు అడవిలో అపశకునాలు ఎదురయ్యాయి. కలతచెంది వారందరూ కలిసి ఆశ్రమానికి తిరిగివచ్చారు. 
ద్రౌపది చెలికత్తె అయిన ధాత్రేయిక వలన జరిగినదంతా తెలిసికొన్నారు. అందరూ సైంధవుడి మీదకు లంఘించారు. వారి 
రథాలను చూచి సైంధవుడు వారిని పరిచయం చేయుమని ద్రౌపదిని కోరాడు. ఆమె క్రమంగా పాండవ పరాక్రమ మూర్తులను 
వర్ణించి చెప్పి, వారిబారిన పడినవారికి మృత్యువు తప్పదని హెచ్చరించింది. 


పాండవులు దిక్కులు చీకట్లు క్రమ్మేటట్ట్లు బాణాలు గుప్పించారు. త్రిగర్త, శిబి, సింధు, సౌవీర సైన్యాలు పాండవుల 
నెదుర్కొన్నాయి. భీముడు సైంధవుడినీ, యుధిష్టిరార్దునులు సౌవీరులనూ, నకుల సహదేవులు మిగిలిన వారినీ ఢీకొన్నారు. 
సంకుల సమరం సాగింది. రణభూమి శవమయం అయిపోయింది. సైంధవుడు ద్రౌపదిని నేలపై దిగవిడిచి రథం తోలుకొని 
పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుడిని విడిచిపెట్ట దలచలేదు. పాంచాలి క్రుద్ధురాలై సైంధవుడిని చంపటానికి 
వారిద్దరినీ పురికొల్పింది. ధర్మరాజు మాత్రం సైంధవుడిని చంపవద్దని హెచ్చరించాడు. ధౌమ్యధర్మజద్రౌపదులను, నకుల 
సహదేవులను ఆశ్రమానికి తిరిగి పంపి, భీమార్జునులు అతడిని వెన్నంటి తరిమి పట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని 
చితకపొడిచాడు. మొగంనుండి నెత్తురుకారుతూ అతడు మూర్చపోయాడు. వాడియైన కత్తితో అతడి తల, మీనం గొరిగి 
“పాండవదాసుడినని సభలలో చెప్పుకొనటానికి అంగీకరించినందువలన సైంధవుడిని ప్రాణాలతో వదిలాడు. ధర్మజుడి ఆనతి 
మేరకు భీమార్జునులాతడిని ప్రాణాలతో తీసికొని పోయి” ఇడుగో పాండవ దాసుడు” అని అన్న పాదాలముందు పడవేశారు. 
పాండవదాసుడైతే ప్రాణాలతో వదలివేయండని ధర్మజుడు పలికాడు. ద్రౌపది అతడి దైన్యాన్ని చూచి వదలిపెట్టుమన్నది. సైంధవుడు 
అవమానభారంతో క్రుంగుతూ వెళ్ళిపోయాడు. ధర్మరాజు చూపిన కరుణకు అక్కడివారందరూ జయజయ ధ్వానాలు చేశారు. 


సైంధవుడు విషణ్బుడై గంగాద్వార క్షేత్రం వద్దకు వెళ్ళి, పరమేశ్వరుడిని గూర్చి బొటనవేలి మీద నిలిచి తవస్సు 
చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొనుమన్నాడు. సైంధవుడు పాండవులనైదుగురను ససైన్యంగా ఓడించే వరం 
కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుడిని జయించటం తనకే కష్టతరమని పలికాడు. పార్టుడు లేనప్పుడు 
మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి అంతర్జానమైనాడు. సైంధవుడు తిరిగి 
సింధు దేశానికి వెళ్ళాడు. 


ఆ తరువాత కొన్నాళ్ళకు కామ్యకవనంలో ఉంటున్న పాండవులవద్దకు మార్కండేయ మహర్షి వచ్చాడు. సైంధవుడు 
పాంచాలి పట్ల వ్యవహరించిన తీరును ధర్మరాజు చెప్పాడు. అతడిని అవమానించటానికి తాము పడ్డ కష్టాన్ని కూడ వివరించాడు. 
ద్రౌపదివలె కష్టాలపాలైన వనితగాని, ధర్మరాజువలె శోకసముద్రంలో మునిగిన రాజుకాని ఎకాలంలోనైనా ఎవరైనా ఉన్నారా? 
అని అడిగాడు. మార్కండేయముని సీతారాము లున్నారని పేర్కొన్నాడు. వారి కథను వివరించాడు. 


రామాయణకథ 


ధర్మరాజు : మార్కండేయ మహర్షీ! రాము డెవరి వంశంవాడు? రావణుడు ఎవరి కొడుకు? అతడు ఎ కారణం వలన 
సీతను అపహరించాడు? రామరావణయుద్దం ఎ విధంగా ప్రవర్తిల్లింది? నాకు వివరించి చెప్పండి. 


మార్కండేయుడు : ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడైన అజమహారాజు కొడుకు దశరథుడు. అతడికి మువ్వురు భార్యలు. కౌసల్యకు 
రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రాముడు విదేహరాజైన 
జనకుడి కూతురు సీతను వివాహమాడాడు. 


బ్రహ్మమానసపుత్రుడైన పులస్స్యుడికి వైశ్రవణుడు పుత్రుడు. అతడు బ్రహ్మనుగూర్చి తపస్సుచేసి నల కూబరుడనే 
కొడుకును, లోకపాలకత్వం, ధనేశ్వరత్వం, లంకానగరం, శంకరుడితో స్నేహం - అనే వరాలను పొందాడు. అతడి మహిమను 
చూచి తండ్రి అయిన పులస్త్యుడు అసూయపడి, తన శరీరం నుండి విశ్రవసుడిని సృష్టించి వైశ్రవణుడికి కీడు చేయుమని 
ఆజ్ఞాపించాడు. ఆ సంగతి తెలిసి వైశ్రవణుడు విశ్రవసుడి వద్దకు వెళ్ళి, అతడిని ప్రసన్నుడిని చేసికొని నృత్తగీత విద్యావిశారద 


కథాసారం - 106 


లయిన ముగ్గురు రాక్షస స్త్రీలను అతడికి పరిచారికలుగా ఇచ్చాడు. వారు పుష్పోత్కట, మాలిని, పాక(బక) - అనేవారు. వారు 
చేసే సేవలకు ప్రీతుడై విశ్రవసుడు వారికి పుత్రదానం చేశాడు. పుష్పోత్కటకు రావణ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, 
పాక(బక)కు ఖరుడు, శూర్పణఖ అనే కవలబిడ్డలు జన్మించారు. వారు క్రమంగా పెరిగి పెద్దవారయ్యారు. రావణుడు లోకమందు 
లోకభయంకరుడయ్యాడు. కుంభకర్ణుడు క్రూరుడుగా మారాడు. విభీషణుడు ఉత్తమచిత్తుడయ్యాడు. ఖరుడు బ్రాహ్మణులను 
చంపి వారి మాంసం తినేవాడయ్యాడు, శూర్పణఖ పాపకర్మురాలయింది. 


వారందరూ వేదవేదాంగాలను నేర్చుకొని గంధమాదన పర్వతం మీద ఉంటూ, వైశ్రవణుని సంపద తపస్సిద్ధమని 
తెలిసి మత్సరబుద్దితో వారుకూడా తపస్సులు చేయ సంకల్పించారు. రావణుడు వాయుభక్షకుడై ఘోరతవస్సు చేశాడు. 
నియతాహారుడై కుంభకర్ణుడు, పర్గాహారుడై విభీషణుడు తపస్సులు చేశారు. ఖరశూర్చణఖలు వారికి సపర్యలు చేశారు. వేయి 
సంవత్సరాలు గడిచాయి. రావణుడు తన పదితలలలో ఒకదానిని ఖండించి అగ్నిలో వేల్చాడు. అట్లాగే వేయేండ్ల కొక తల 
చొప్పున ఆహుతి చేస్తూ వచ్చాడు. పదో తలను త్రెంచుకొనే సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొనువున్నాడు. సమస్త 
దేవతలు, పితృగణాలు, దైత్యులు, సర్పాలు, గంధర్వులు, రక్షోగణాలు, విద్యాధరయక్షజాతులు తననేమీ చేయలేనట్లు, 
కామరూపంతో స్వేచ్చగా విహరించ గలిగేటట్టు వరాలు కోరాడు. “మనుష్యుల వలన తప్ప ఇతరుల వలన నీకు ప్రాణభయం 
ఉండ' దని బ్రహ్మ వరమిచ్చాడు. కుంభకర్ణుడు గాఢమైన నిద్రను కోరాడు. దానిని బ్రహ్మ ప్రసాదించాడు. విభీషణుడు ఆపదల 
సమయంలోకూడా తన మనస్సు పాపచింతలకు లోనుకాకుండ ధర్మబద్దమై ఉండాలనీ, బ్రహ్మాస్తాన్ని ప్రసాదించాలనీ కోరాడు. 
రాక్షసుడైనా విభీషణుడు ధర్మబుద్ధి కలవాడని తెలిసి అతడు అడిగిన వరాలిచ్చి, అమరత్వాన్ని ప్రసాదించాడు బ్రహ్మ 


రావణుడు వరగర్వంతో వైశ్రవణుడిపై దండెత్తాడు. వైశ్రవణుడు భీతుడై యక్షకింపురుషులతో కలిసి లంకానగరం 
విడిచి గంధమాదన పర్వతం వైపు పోతూ ఉండగా ఆతడిని అవమానించి పుష్పక విమానాన్ని హరించాడు. కుబేరుడు కోపించి 
ఆ విమానం రావణుడి శత్రువుల పాలౌతుందని శపించాడు. రావణుడు రాక్షస రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాాడు. 
అతడు దేవేంద్రాదులను జయించి, వారి పదవులను ఆక్రమించి జగద్రావణం చేసి, రావణుడని లోకంలో ప్రఖ్యాతి పొందాడు. 


దేవతలు రావణుడి ఆగడాలను బ్రహ్మకు నివేదించుకొన్నారు. బ్రహ్మ ఆ సమస్యను అంతకుపూర్వమే విష్ణువుతో 
నివేదించాడు. ఆ దేవదేవుడు మానవాకారంతో అవతరించి ఆ రాక్షసుడిని సమూలంగా నశింపచేస్తానని మాట ఇచ్చాడు. 
ఇంద్రాది దేవతలు భల్లూక వానర జాతులలో మహావీరులై పుట్టుతారనీ, భయపడవద్దనీ బ్రహ్మ దేవతలకు, బుషులకూ 
నివేదించాడు. వారి యెదుటనే దుంధుభి అనే గంధర్వ వనితను పిలిచి మంథర అనే కుబ్బరూపంగా భూలోకంలో పుట్టి 
తగినవిధంగా దేవకార్యాన్ని నిర్వహించటానికి నియోగించాడు. ఆ తరువాత దేవతలందరూ తమ తమ అంశలతో మహాకపివీరులను 
భువిపై పుట్టించారు. 


ధర్మరాజు : మహర్షీ! దశరథుడు ధర్మమూర్తి అయిన రాముడిని అరణ్యానికి ఎందుకు పంపాడు? ఆ కథ చెప్పండి. 


మార్కండేయుడు: దశరథ మహారాజు తన కొడుకులలో పెద్దవాడైన శ్రీరాముడు అన్నివిధాలా యౌవరాజ్య పట్టాభిషేక యోగ్యుడని 
నిరూపించి అభిషేకానికి ముహూర్తం నిర్ణయించాడు. ఆ శుభదినంనాడు మంథర ప్రబోధానికిలోనై కైకేయి 
దశరథ మహారాజును రెండు వరా లడిగింది. ఒకటి - యౌవరాజ్య పదవిలో భరతుడికి పట్టాభిషేకం 
చేయాలి. రెండు- రాముడు పదునాలుగేండ్లు అడవిలో గడపాలి. ఆ మాటలు విన్న దశరథుడు పిడుగుపడ్డ 
చెట్టువలె మూర్చితుడై భూమిపై పడ్డాడు. ఆ సంగతి రాముడు తెలిసికొని తన తండ్రి సత్యప్రతిజ్ఞుడు 
అగుగాక- అని తలచి సీతాసమేతంగా అడవికి బయలుదేరాడు. లక్ష్మణుడు వారిని అనుసరించాడు. 
రాముడు వనానికి వెళ్ళాడని తెలిసి దశరథుడు తద్వియోగ దుఃఖంతో రాముడినే స్మరిస్తూ ప్రాణాలు 
వదిలాడు. 


దశరథ మరణానంతరం కైకేయి భరతుడిని పిలిపించింది. తండ్రి మరణవార్త వినిపించింది. రాముడు వనానికి 
వెళ్ళాడని చెప్పింది. అర్హుడైన అతడిని రాజ్యభారాన్ని స్వీకరించుమని కోరింది. భరతుడా మాటలు విని కోపశోకాలతో కలత 


కథాసారం - 107 


చెందాడు. తల్లి చేసిన ఆ దురంతానికి దురపిల్లాడు. తల్లిని నిందించాడు. తండ్రికి అపరక్రియలు నిర్వర్తించాడు. వెంటనే 
మంత్రిసామంతబంధు పౌర వర్గాలతో చిత్రకూట పర్వతానికి వెళ్ళి రాముడిని దర్శించాడు. పితృమరణవార్త అన్నలకు 
తెలియచెప్పాడు. శ్రీరాముడిని తిరిగివచ్చి రాజ్యభారాన్ని చేపట్టుమని అనేక విధాల ప్రార్థించాడు. రాముడు తమ తండ్రి 
సత్యవాక్చరిపాలకుడుగా చిరకీర్తి పొందాలంటే తాను అరణ్యవాసం చేయటమే ధర్మమని ప్రబోధించి, భరతుడి కోరికపై తన 
పాదుక లాతని కిచ్చి పంపాడు. భరతుడు పాదుకలను నందిగ్రామంలో ఉంచి సేవిస్తూ, రాముడి రాకకై ఎదురుచూచాడు. 


రాముడు చిత్రకూటం నుండి శరభంగ మహర్షి వద్దకు వెళ్ళాడు. ఆయన ఆదేశంతో దండకారణ్యంలో ప్రవేశించి 
గోదావరీ తీరంలో పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు. అప్పుడు శూర్పణఖ వారికి అపకారం తలపెట్ట రాగా 
రామలక్ష్మణులు కోపించి దాని ముక్కు చెవులు కోసి అవమానించారు. ఆమె రోదించింది. ఖరదూషణులు పదహారు వేల 
రాక్షసులతో రామలక్ష్మణులపై దాడిచేశారు. వారిని క్షణకాలంలో చంపి రాముడు దండకారణ్యాన్ని రాక్షసభయం నుండి 
దూరం చేశాడు. శూర్చణఖ జరిగినదంతా లంకలోని రావణుడికి నివేదించింది. అతడు వెంటనే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ 
తపస్సు చేసికొంటున్న మారీచుడిని చూచి, రాముడిని అవమానించటానికి అతడి సహాయాన్ని అర్థించాడు. మారీచుడు 
రామపరాక్రమాన్ని రావణుడికి నివేదించాడు. అతడితో వైరం కులక్షయ కారకమని హితవు చెప్పాడు. ఆ మాటలకు రావణుడు 
కోపించి మారీచుడిని చంపబోయాడు. అతడి చేతిలో చచ్చేదానికంటె రాముడి చేతిలో మరణించటమే ముక్తిదాయకమని 
భావించి మారీచుడు రావణుడికి సహాయం చేయటానికి అంగీకరించాడు. బంగారు లేడి రూపం దాల్చి సీతను ప్రలోభపెట్టాలనీ, 
రాము డా లేడిని వెన్నంటి దూరదూరాలకు పోవాలనీ, అప్పుడు రావణుడు సీతను చెరపట్టాలనీ వ్యూహం సిద్ధం చేశాడు. 


మారీచుడు కనకమృగరూపంలో రామాశ్రమ ప్రాంతంలో తిరుగాడసాగాడు. జానకి ఆ మృగాన్ని పట్టి తెమ్మని రాముడిని 
కోరింది. విధివశాన రాముడు ఆమె కోర్కెను తీర్చటానికి మాయామృగం వెంట బయలుదేరాడు. ఆ మాయామృగం రాముడికి 
చిక్కక అతడిని చాలాదూరం అడవిలోకి తీసికొని వెళ్ళింది. రాముడు విసిగి దానిని బాణంతో కొట్టాడు. ఆ లేడి రాముడిగొంతుతో 
“హా లక్ష్మణా! సీతా! అంటూ అరిచి కుప్పకూలిపోయింది. సీత ఆ పిలుపు విని రాముడి కేదో ఆపద కలిగిందని శంకించి 
లక్ష్మణుడిని ఆతడికి సాయం పొమ్మని కోరింది. 'రాముడు సర్వరక్షకుడు. అతడి కే కీడూ రాదు. అది రాక్షసమాయ; రాముడిప్పుడే 
తిరిగిపస్తాడు' - అని లక్ష్మణుడు సీతకు ధైర్యం చెప్పాడు. కాని, సీత కోపంతో వివేకాన్ని కోల్పోయి లక్ష్మణుడి సంకల్పాన్ని 
శంకించి నిందించింది. రాముడి తరువాత తాను లక్ష్మణుడికి వశం కానని నిష్టురాలాడి లక్ష్మణుడి శీలాన్ని అవమానించింది. 
అతడు చేసేది లేక, ఆమె మాటలు భరించలేక, ఆమెను ఒంటిగా వదలి అన్నగారి కొరకు అడవిలోకి వెళ్ళాడు. 


ఆ సమయంలో రావణుడు మాయా సన్నాసి వేషంలో సీతను సమీపించాడు. ఆతడిని అతిథిగా భావించి సీత 
పూజలు చేసింది. ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి, రావణుడు తనను రావణుడిగా పరిచయం చేసికొని, తన పరాక్రమ 
విశేషాలను కీర్తించుకొని, తనకు భార్య కమ్మని కోరాడు. రాముడు సామాన్య మానవుడనీ, అతడితో కలసి అడవులలో ఇడుమలు 
పడవద్దనీ, తనను పొంది పరమభోగాల ననుభవించుమునీ కోరాడు. సీత తన పతిభక్తిని చాటిచెప్పే పలుకులు వలికింది. 
మిన్ను విరిగి నేల గూలినా రాముడిని దప్ప అన్యుని స్మరించనన్నది. రావణుడు భయంకరాకారాన్ని తాల్చి ఆమె నెత్తుకొని 
ఆకాశానికి ఎగసి లంకవైపు వేగంగా పోజొచ్చాడు. సీత తన దీనస్థితిని ఎలుగెత్తి రోదిస్తూ తెలిపింది. “రక్షించండి” అని విలపించింది. 
ఆమె మాటలు విని సమీప పర్వత గుహలో నుండి జటాయువు రెక్కలు ఎగిరే కులపర్వతం వలె ఎగసి, రావణుడిపై 
దాడిచేశాడు. ఇద్దరి నడుమ పోరు ఘోరంగా సాగింది. కాని, చివరకు దశకంఠుడు రెక్కలను నరకటంతో జటాయువు నేలకూలాడు. 
రావణుడు వేగంగా పోసాగాడు. సీత నిరాశచెంది మార్గమధ్యంలో కొందరు కపివరులను గమనించి చింపిన చీర కొంగులో 
తన ఆభరణాలను మూటకట్టి, దానిని వారిముందు పడేటట్లు విడిచింది. రావణుడు లంకకు చేరి సీతను అశోకవనంలో 
ఉంచి, ఆమెకు కాపలాగా రాక్షసీ గణాన్ని ఏర్పరచి అంతఃపురానికి వెళ్ళాడు. 


రాముడు మాయామృగాన్ని చంపి తిరిగివస్తూ ఎదురుగా వస్తున్న లక్ష్మణుడిని చూచి సీత నొంటిగా వదలివచ్చినందుకు 
మందలించాడు. కాని, లక్ష్మణుడు సీత తనను అవమానించి పలికిన మాటలు చెప్పి తన తప్పు లేదని మనవి చేసికొన్నాడు. 
రాముడు బాధపడుతూ ఆశ్రమానికి చేరాడు. చైతన్యం లేని శరీరం వలె సీత లేని కుటీరాన్ని చూచాడు. మూర్చపోయాడు. 


కథాసారం - 108 


లక్ష్మణుడి సేవలతో కొంతసేపటికి తెప్పరిల్లాడు. సీత్రాన్వేషణకు తమ్ముడితో కలిసి బయలుదేరాడు. మార్గంలో జటాయువును 
దర్శించారు. అతడు చెప్పిన కథనంతా విన్నారు. రావణుడు సీతను తీసికొని పోయిన దిక్కు చూపించి జటాయువు ప్రాణాలు 
విడిచాడు. అతడికి రామలక్ష్మణులు అత్యంత గౌరవంతో అగ్నిసంస్కారం చేసి దక్షిణాభిముఖులై పయనించారు. 


దారిలో కబంధుడు లక్ష్మణుడిని కబళించబోయాడు. రాముడు అతడి బాహువును నరికి లక్ష్మణుడిని రక్షించాడు. 
లక్ష్మణుడు అతడి రెండవ బాహువును నరికాడు. కబంధుడు శాపవిముక్తుడై విశ్వావసుడనే గంధర్వుడుగా నిలిచాడు. అతడు 
సీత లంకలో ఉన్నదనీ, రామలక్ష్మణులు పంపా సరోవరం దాటి బుశ్యశృంగ పర్వతం చేరి, సుగ్రీవుడితో చెలిమి చేస్తే 
కార్యసిద్ధి కలుగుతుందనీ చెప్పి అంతర్జానమయ్యాడు. అతడు సూచించినట్లు రామలక్ష్మణులు బుశ్యశృంగ పర్వతం చేరి 
సుగ్రీవుడితో స్నేహం చేశారు. సుగ్రీవుడు సీత జారవిడిచిన ఆభరణాల మూటను రాముడికి సమర్పించాడు. రాముడు వాలిని 
చంపి వానరరాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు సీతను తేవటంలో రాముడికి సహాయ పడతానని మాట 
ఇచ్చాడు. 


ఆ తరువాత రామ సహాయంతో సుగ్రీవుడు కిష్కంధకు వెళ్ళి వాలిని ద్వంద్వ యుద్దానికి ఆహ్వానించాడు. వాలి 
రోషోద్రేకంతో సుగ్రీవుడిపై విజృంభించాడు. తార హితవు చెప్పినా పట్టించుకొనలేదు. వాలి సుగ్రీవుల మధ్య భీకరమైన ద్వంద్వ 
యుద్ధం ప్రవర్తిల్లింది. ఇద్దరిదీ ఒకేరూపం కావటంతో రాముడు వాలిపై బాణం సంధించటం కష్టమైపోయింది. అదనెరిగి 
లక్ష్మణుడి ప్రేరణతో హనుమంతు డొక చిగురాకు దండను సుగ్రీవుడి మెడలో గుర్తుగా ఉంచాడు. రాముడు వాలిని గుర్తించి 
అతడి గుండెపై బాణంతో కొట్టాడు. వాలి రాముడిని నిందిస్తూ ప్రాణాలు వదిలాడు. రాముడు తారను సుగ్రీవుడికి వశం చేసి, 
అతడిని వానర సామ్రాజ్య ప్రభువుగా పట్టాభిషేకం చేశాడు. 


అప్పుడు గ్రీష్మకాలం ముగుస్తున్నది. వర్షర్తువు ముందున్నది. ఆ సమయం దాటగానే వానర సేనలతో సీతాన్వేషణం 
చేయిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు. రామలక్ష్మణులను అంతవరకు మాల్యవత్కూటంలో నివసించడానికి వసతి కల్పించాడు. 


అశోకవనంలో సీత- వలలో చిక్కిన లేడిపిల్లవలె చిక్కి రామధ్యాన వివశురాలై శోకిస్తూ ఉన్నది. రాక్షసీగణం సీత 
చుట్టూ చేరి రావణ ప్రశంస చేసి సీతమనసు బాధపెట్టేవారు. సీత వారితో తెగవేసి చెప్పింది. తాను రాముడిని తప్ప అన్యపురుషుల 
నాశించనని. ఆ సంగతిని రావణుడికి తెలియచెప్పటానికి రాక్షసస్రీలు వనితలు అతడి వద్దకు వెళ్ళారు. ఆ సమయంతో త్రిజట 
అనే సాత్త్విక రాక్షసవనిత సీతను సమీపించి అవింధ్యుడనే వృద్ధ దైత్యుడు తెలిపిన రామక్షేమ వార్తను, సుగ్రీవాదులతో కలిసి 
చేస్తున్న యుద్ద యత్నాలను గురించి సీతకు నివేదించింది. తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం వివరించి రావణపతనం, 
రామవిజయం, సీతారామ పునస్పమాగమం, శ్రీరామ పట్టాభిషేకం మొదలైనవి తప్పక జరుగనున్నాయని ధైర్యం చెప్పింది. 
సీత ఆ మాటలపై విశ్వాసం ఉంచి కొంత ఊరట చెందింది. 


రావణుడు దేవదానవగంధర్వాది భూతవర్గాలను జయించగలిగాడే కాని మన్మథుడిని జయించలేకపోయాడు. ఒకనాడు 
సీతను స్మరించి మదనతాపాన్ని ఓర్వలేక దివ్యమాల్యాభరణాలను అలంకరించుకొని అళశోకవనానికి బయలుదేరాడు. 
అలంకరించుకొన్న రావణుడు నడుస్తున్న కల్పవృక్షంవలె ఉన్నా చూడటానికి శ్మశానంలో ఉన్న మర్రిచెట్టువలె భయంకరంగా 
కనపడుతున్నాడు. అతడు రోహిణీ నక్షత్రాన్ని సమీపించే శనైశ్చరుడివలె సీతను సమీపించి ప్రణయపూర్వకంగా ఈ విధంగా 
పలికాడు. 


రావణుడు : ఓ మదిరాక్షీ! నీ వెందుకు అనవసరంగా ఆవేదనపడతావు? అలంకృతవై నన్ననుగ్రహించుము. వేయిమాట 
లెందుకు? దేవయక్షరాక్షస అప్పరఃకిన్నర పన్నగాసురాంగన లెందరున్నా వారందరినీ కాదని నిన్ను నే 
ననురాగంతో ఆదరించటం నీ అదృష్టం సుమా! దీన్ని నీవు తెలిసికొనలేక పోతున్నావు. గర్వంతో కూడుకొన్న 
ఆలోచనలే చేస్తున్నావు. ఇక రాము డంటావా? గౌరవాన్నీ, రాజ్యాన్నీ కోల్పోయి అరణ్యంలో దుఃఖ 
సముద్రంలో మునిగిన ఒక అల్బమానవుడు. అతడి మీద అమితంగా వలపు లొలకపోస్తూ మనసును 


కథాసారం - 109 


వగపు వెల్లువలో తల్లడిల్లగా చేసికొంటూ ఈ విధంగా ఉండటం ఏమి సుఖం? చెప్పుము. నేను సకల 
లోకాలకు అధిపతిని. నాకు బంట్లుగా పదునాలుగుకోట్లమంది దానవులు, ఇరువది ఎనిమిది కోట్లమంది 
రాక్షసులు, ఎనుబదిఆరు కోట్ల మంది యక్షులు సేవలు చేస్తారు. ధనాధిపతి కుబేరుడు నా అన్న. బ్రహ్మతో 
తుల్యుడైన విశ్రవసుడు నా తండ్రి. కుబేరుడి విలాసవనితలైన గంధర్వాప్పరోగణాలు నన్ను సేవిస్తారు. 
నాకు 'పంచమలోకపాలకుడు'” అనే కీర్తి త్రిలోకాలలో వ్యాపించి ఉంది. ఇంద్రభవనం (స్వర్గం)లో వలెనే 
నా ఇంటకూడా భక్ష్యభోజ్యాది వస్తువులు తామరతంపరలుగా ఉన్నాయి. ఇంతటి నా వైభవానికీ, ఇంతటి 
నా జీవితానికి నీవు అధీశ్వరివై సుఖంగా భోగించుము. 


సీత : (క్రోధశోక వ్యాకుల హృదయంతో ఒక గడ్డిపోచను చూస్తూ, రావణుడివైపు చూడకుండా అతడిని గడ్జిపోచవలె 
హీనుడిగా పరిగణిస్తూ) అక్కటా! నేను పరాంగనను, అబలను, పతివ్రతను, చూడ నేను మానవాంగనను, 
నీవు రాక్షసుడవు. మనిద్దరికి పొత్తెక్కడ? మనసులో అనురాగం ఆవంతలేని ఆడదాని పొందు ఏమంత 
సౌఖ్యం కలిగిస్తుంది? అదట్లా ఉంచుము. నీవు బ్రహ్మదేవుడి మనుమడివనీ, లోకపాలకుడితో సమానుడవనీ, 
శివుడి స్నేహితుడైన కుబేరుడి తమ్ముడవనీ నీ మహిమను నీవే చెప్పుకొన్నావు. ఇట్టి నీవు ధర్మాన్ని తెలిసికొని 
పాపవర్తనాన్ని విడవటం నీ కర్తవ్యం కాదా? సిగ్గులేకుండా ఈ విధంగా ప్రగల్భాలు పలకటం ప్రతాపమా? 
బెచిత్యమా? (అని అంటూ పైటకొంగు కప్పుకొని దయనీయంగా దుఃఖించింది). 


రావణుడు మరికొన్ని దుర్భాషలాడి. అంతర్ధానమయ్యాడు. సీత రాక్షసీజనుల చేత రక్షించబడుతూ అశోకవనిలో 
శోకమూర్తిగా ఉన్నది. 


సీతాన్వేషణ 


శ్రీరాముడు మాల్యవంత పర్వత గుహామందిరంలో వర్షర్తువును సీతా విరహంతో వెళ్ళబుచ్చాడు. శరదృతువు వచ్చింది. 
రాత్రులు దీర్ధమయ్యాయి. వెన్నెలలు క్రుమ్మరిస్తున్నాయి. రాముడు సీత్రా విరహాన్ని సహించలేక లక్ష్మణుడిని సుగ్రీవుడి వద్దకు 
పంపాడు. సీతాన్వేషణ యత్నాలు మొదలుపెట్టి కృతజ్ఞుడై మసలాడా సరి. లేదా సుగ్రీవుడిని వాలివలెనే సంహరించుమని 
ఆదేశించాడు. సుగ్రీవు డప్పటికే కపి సేనలను నాల్గుదిక్కులా పంపాడు. నెలరోజుల గడువిచ్చాడు. గడువు పూర్తి కావటానికి 
అప్పటికి అయిదు రోజులింకా మిగిలి ఉన్నాయి. ఆ సంగతి సుగ్రీవుడు స్వయంగా వచ్చి రాముడికి నివేదించాడు. సుగ్రీవుడి 
చిత్తశుద్ధికి రాముడు హర్షించాడు. 


తూర్పు, పడమర, ఉత్తరం దిక్కులకు పోయిన వానర వీరులు తిరిగి వచ్చి సీత జాడ తెలియలేదని రాముడికి 
నివేదించారు. రాముడు ఖిన్నుడైనాడు. దక్షిణ దిశకు పోయిన కపివీరులు తప్పక సీత్రాక్షేమ వార్త తెస్తారని ప్రాణాలు నిలువ 
బెట్టుకొని ఉన్నాడు. మరొక నెల గడిచింది. వానరులు మధువనంలోని పండ్డను విశ్శంఖలంగా తిని దానిని పాడు చేస్తున్నారన్న 
వార్త సుగ్రీవుడికి అందింది. అంగద జాంబవదాదులు, హనుమదాదులు సీతను కనుగొన్న హర్షాన్ని ప్రదర్శిస్తున్నట్టు కపిరాజు 


న! 


పసిగట్టాడు. దానిని రాముడికి సూచించాడు. 


దక్షిణ దిశకు వెళ్ళిన వానరులందరూ సుగ్రీవ లక్ష్మణ సహితుడై ఉన్న రాముడిని చూచి సంతోషాతిశయంతో 
నమస్కరించారు. మతిమంతుడైన హనుమంతుడు తాను లంకానగరంలో సీతను చూచిన శుభవార్తను రాముడికి నివేదించాడు. 
ఆ పైన సీతాన్వేషణ యాత్రను గురించి విపులంగా వివరించి చెప్పాడు. 


వానరులందరూ దక్షిణాభిముఖంగా పయనిస్తూ ఒకపెద్ద భూవివరం (సారంగం)లో ప్రవేశించి కొన్ని వేలయోజనాలు 
చీకట్లో పయనించారు. సూర్యప్రకాశంలో వెలుగొందే మయుడి నగరాన్ని కనుగొన్నారు. అందులోని ప్రభావతిని దర్శించారు. 
ఆమె పెట్టిన విందులు భుజించి, సహ్యదర్దుర పర్వతాలను దాటి దక్షిణ సముద్ర తీరానికి చేరారు. ఆ విశాల వారాశిని 


కథాసారం - 110 


దాటలేమనీ, సీతను కాంచలేమనీ, తమ బ్రతుకులు నిరర్ధకాలనీ తలంచి కపులందరూ నిరశనవ్రతం పట్టారు. సీతారక్షణలో 
జటాయువు ప్రదర్శించిన భక్తిపరాక్రమాలను ప్రశంసించారు. వారి మాటలు విని సంపాతి పర్వతం మీదినుండి దిగి అక్కడికి 
వచ్చి, తన సోదరుడు జటాయువు మరణించిన వార్త తెలిసికొని, విచారించి, సీత లంకలో ఉంటుందనీ, పదివేల యోజనాల 
విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటటానికి ఉపాయం ఆలోచించండనీ సలహా చెప్పి వెళ్ళాడు. 


వానరుల (ప్రేరణతో హనుమంతుడు సముద్రలంఘన యత్నం చేశాడు. లంకానగరం చేరాడు. అశోకవనంలో 
మూర్తీభవించిన శోకరసంవలె నున్న సీతను చూచాడు. నిరంతరం రామస్మరణ చేస్తున్న ఆమెను సీతగా గుర్తించాడు. ఆమెను 
సమీపించి తనను రామదూతగా పరిచయం చేసికొన్నాడు. రామలక్ష్మణుల కుశలవార్త తెలిపాడు. సుగ్రీవ సహాయంతో లంకపై 
రాముడు దాడిచేసి సీతను చెరనుండి విముక్తురాలిని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధైర్యం చెప్పాడు. 


సీతకు త్రిజట చెప్పిన మాటలు స్మృతికి వచ్చాయి. ఆమె హనుమంతుడి మాటలు నమ్మింది; శిరోమణిని ఆనవాలుగా 
ఇచ్చింది. చిత్రకూటంలో జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని గుర్తుగా చెప్పింది. హనుమంతుడిని వీడ్కోలిచ్చి పంపింది. అతడు 
లంకాదహనం చేసి, వారధి దాటి రాముడిని జేరి కథనంతా చెప్పి, సీత పంపిన ఆనవాలును రాముడి కిచ్చాడు. ఆ శిరోరత్నాన్ని 
రాముడు కౌగిలించుకొని సీతయే తనకు లభించినంత హర్షాన్ని పొందాడు. వెంటనే లంకపై యుద్దయాత్ర ప్రకటిం చాడు. 


అపార కపిసైన్యం సమకూడింది. ఒక సుముహూర్తాన రణభేరి మోగించి దక్షిణసముద్ర తీరాన్ని చేరింది. వారందరికీ 
సముద్రం దాటటం ఒక పెద్దప్రశ్నగా మారింది. ఎన్నో యోచనలు చేశారు. వాటన్నింటిని రాముడు కాదన్నాడు. లక్ష్మణుడితో 
కలిసి సముద్ర తీరంలో దర్భ్శశయనాల పై వసించి ఉపవాసముండి సముద్రుడిని ఉపాసించారు. అతడు ప్రత్యక్షమై రాముడి 
కోరిక నడిగాడు. వానరసేన లంకకు చేరటానికి అనువుగా నీటిని చీల్చికొని బాట ఇమ్మని రాముడు సముద్రుడిని కోరాడు. 
సముద్రుడు అట్లా చేస్తే అది ఒక విపరీతమైన సంప్రదాయమౌతుందని చెప్పి వారధి కట్టి దాటండని సూచించాడు. మయుడి 
కుమారుడైన నలుడి సహాయంతో కపులు వారధి నిర్మించారు. రాముడు అపార కపిసేనతో సముద్రాన్ని దాటి లంకను 
ముట్టడించాడు. 


రామరావణయుద్ధం 


సాగరాన్ని దాటేముందే విభీషణుడు మంత్రులతో కలిసివచ్చి రాముడిని శరణు వేడాడు. అతడిని లంకా సామ్రాజ్యానికి 
ప్రభువుగా పట్టాభిషేకం చేస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. శుకసారణులనే రాక్షసులు మారురూపాలతో రావుసైన్యంలో 
గూఢచారి వృత్తితో మెలగుతూ ఉండగా విభీషణుడు వారిని గుర్తించి రాముడికి ఒప్పజెప్పాడు. రాముడు వారికి రామసైన్య 
విశేషాలనన్నింటినీ చూపజేసి తిరిగి లంకకు పంపాడు. వారు వెళ్ళి కపిసైన్యం దుర్ణయమని రావణుడికి హితవు చెప్పారు. కాని, 
అతడు దానిని పెడచెవినబెట్టి యుద్దానికి సిద్ధమయ్యాడు. రాముడు యుద్ధం మొదలు పెట్టే ముందు సామోపాయంగా 
అంగదుడిని రాయబారిగా రావణుడి వద్దకు పంపాడు. అంగదుడి హితవు రావణుడు వినకపోగా అతడిని దండించబోయాడు. 
అంగదుడు కుప్పించి ఎగసి రామసైన్యంలో దూకాడు. సామదానాదులు విఫలమయ్యాయి. ఇక మిగిలింది దండోపాయమే. 


లంకానగర దుర్గం శత్రుదుర్భేద్యం. కోట గోడలమీద నల్దమబ్బులవలె రాక్షసులు భయంకరంగా నిలబడి ఉన్నారు. 
వీరోత్సాహంతో పొంగులువారుతున్న వానరవీరులు వేనకువేలు ఒక్కసారిగా కుప్పించి కోట గోడలమీద వాలి, రాక్షసవీరులను 
చంపి, బురుజుల నాక్రమించి, నగరవాసులకు భయం కలిగించారు. రావణుడు కోటానకోట్ల రాక్షసవీరులను వారిపైకి పంపాడు. 
వారు విజృంభించి కపివీరులను పారద్రోలి ప్రాకారాన్ని మరల కైవసం చేసికొన్నారు. కోతులతో కపిలవర్ణంతో వెలిగిపోయిన కోట 
మరల రాక్షసులతో మేఘవర్ణంగా మారింది. 


రామలక్ష్మణులు యుద్దానికి నాంది పలికారు. వానరవీరులు గుమికూడి కోటగోడ లెగబ్రాక నారంభించారు. రాక్షస 
కపివీరులకు బాహాబాహి యుద్ధం సాగింది. రావణుడు- పర్వతుడు, ప్రఘసుడు, ఖరుడు, క్రోధవశుడు, ప్రరుజుడు అనే 


కథాసారం - 111 


అయిదుగురు సేనాపతులను రాక్షసపిశాచ సేనలతో యుద్దానికి పంపాడు. వారు అదృశ్యాకారులై విజృంభించి వానరసేనను 
నొప్పించారు. వారిని విభీషణుడు స్వయంగా ఢీకొని సేనాపతులను చంపి, రాక్షససైన్యంలో సగభాగాన్ని అంతమొందించాడు. 
మిగిలిన సగం సైన్యం లంకలోకి పరుగిత్తిపోయింది. 


రావణుడు క్రుద్ధుడై మంత్రులతో కలిసి యుద్ధరంగానికి వచ్చాడు. రాముడు రావణుడితో, లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో, 
సుగ్రీవుడు విరూపాక్షుడితో, తారుడు నిఖర్వటుడితో ఎదుర్కొని వీరోచిత యుద్ధం చేశారు. రాముని పరాక్రమం అవ క్రమని 
తెలిసి రావణుడు లంకకు తిరిగి వెళ్ళాడు. అతడి వెంట అతడి కొడుకులు, మంత్రులు కూడా వెళ్ళారు. అప్పుడు రావణుడి 
సేనాని ప్రహస్తుడు ప్రతాపంతో కపిసేనను ఎదుర్కొన్నాడు. విభీషణుడికీ ప్రహస్తుడికీ భీకరయుద్దం సాగింది. విభీషణుడు 
ప్రయోగించిన శక్తితో ప్రహస్తుడు నేలకూలాడు. వెంటనే ధూమ్రాక్షుడు ప్రచండంగా పూనుకొని కపిసేనను నుగ్గు 
చేయనారంభించాడు. అతడిని హనుమంతుడు అనంతబలంతో ఢీకొన్నాడు. ఇంద్రుడికీ వృత్రాసురుడికీ జరిగిన యుద్దాన్ని 
తలపించేటట్లు వారిద్దరూ వివిధాయుధాలతో భయంకరమైన యుద్ధం చేశారు. చివరకు హనుమంతుడు ఒక వుహావృక్షంతో 
కొట్టిన దెబ్బలకు ధూమ్రూక్షుడు నెత్తురుకక్కి చచ్చాడు. 


రావణుడు విషణ్గుడై మరొకమార్గం లేక గాఢనిద్రలో ఉన్న కుంభకర్ణుడిని లేపి కపిసేన మీదకు పంపాడు. కుంభకర్ణుడు 
కపివీరులను లెక్కచేయక సరాసరి శ్రీరాముడిమీదకే నడిచాడు. అడ్డం వచ్చి యుద్దం చేస్తున్న కపివీరులను వేలమందిని 
పొట్టనబెట్టుకొన్నాడు. సుగ్రీవుడు కోపించి అతడిమీద లంఘించాడు. ఆ రాక్షసుడు కపివీరుడిని పట్టాడు. దానిని చూచి లక్ష్మణుడు 
కుంభకర్ణుడి మీద పిడుగువంటి బాణాన్ని వేశాడు. ఆ రాక్షసుడు ఆ దెబ్బకు నొచ్చుకొని సుగ్రీవుడిని వదలి, కోపించి లక్ష్మణుడితో 
పోరుకు సిద్ధమయ్యాడు. సౌమిత్రి అతడి బాహువులు త్రుంచాడు. కాని, వెంటనే ద్విగుణీకృతంగా బాహువులు మొలవటం 
గమనించాడు. కోపించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కుంభకర్ణుడిని నిలువునా కూల్చింది. 


తమ్ముడి చావుకు రావణుడు విచారించాడు. అప్పుడు అతడి పెద్దకొడుకు మేఘనాదుడు తండ్రి అనుమతితో 
మాయాయుద్ధ పాండిత్యాన్ని ప్రదర్శించి వానరవీరులను గగ్గోలు పరిచాడు. లక్ష్మణుడికీ, మేఘనాదుడికీ మధ్య భీకరాస్త 
ద్వంద్వ యుద్ధం సాగింది. అంతలో అంగదుడు పూనుకొని ఒకమద్దిచెట్టుతో ఆ రాక్షసుడి రథాన్ని ధ్వంసం చేశాడు. మేఘనాదుడు 
అదృశ్యుడై ఆకాశంలో విహరిస్తూ మాయాయుద్ధం చేయటం మొదలుపెట్టాడు. రామలక్ష్మణులు శబ్దభేది దివ్యాస్రాలు 
ప్రయోగించారు. సుగ్రీవాదులు వృక్షాలు తీసికొని ఆకసానికి ఎగసి యుద్ధం చేశారు. ఇంద్రజిత్తు సుగ్రీవాదుల ప్రయత్నాలను 
వమ్ముచేసి రామలక్ష్మణులను అస్త్రాలతో బంధించి గాయపరచి మూర్భపడేటట్టు వేశాడు. విభీషణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం 
చేసి వారిని బంధ విముక్తులను చేశాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే బెషధంతో వారి విరిగిన ఎముకలను, కలిగిన గాయాలను 
మానేటట్లు చేశాడు. రామలక్ష్మణులు మరల యుద్దం ప్రారంభించారు. శ్వేతుడైన గుహ్యుడు పంపిన దివ్యజలాలను విభీషణుడు 
రామలక్ష్మణులకు అందించాడు. ఆ జలంతో కన్నులు కడుక్కోగానే అదృశ్య వస్తువులన్నీ కంటికి స్పష్టంగా గోచరించాయి. 
అన్నదమ్ము లామేఘనాదుని నొప్పించారు. అతడు ఆశ్చర్యపోయి హోమం చేయటానికి పూనుకొన్నాడు. అతడు హోమాన్ని 
పూర్తిచేస్తే అజేయుడౌతాడు. అందువలన విభీషణుడు లక్ష్మణుడిని అతని పైకి పురికొలిపి వధించుమని టేరేపించాడు. లక్ష్మణు 
డతనిపై విజృంభించాడు. ఇరువురి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరకు లక్ష్మణుడి నిశిత బాణాలకు ఇంద్రజిత్తు భుజాలనూ, 
శూలానికి తలనూ కోల్పోయి చెట్టువలె నేలపై కూలి మరణించాడు. 


పుత్రశోకాన్ని భరించలేక రావణుడు క్రుద్ధుడై అశోకవనానికి వెళ్ళి కత్తితో సీతను చంపటానికి పూనుకొన్నాడు. అప్పుడు 
అవింధ్యుడనే వృద్దుడు స్రీవధ వీరోచిత కార్యం కాదని హితవు చెప్పి ఆ పని మాన్పించాడు. రావణుడు పౌరుషంతో కపిసేన 
మీద దండెత్తాడు. మాయాయుద్ధంలో తనదేహం నుండి అనేకమంది వీరులను సృష్టించి కపిసేనను సంక్షోభ పరిచాడు. 
రామలక్ష్మణులు వారినందరినీ సంహరించారు. రావణుడు మాయాయుద్దాన్ని ప్రచండంగా సాగించాడు. ఇంద్రుడు మాతలితో 
తన రథాన్ని రాముడికి పంపాడు. రథారూఢుడైన రాముడు రావణుడిపై శస్తాస్తాలను నిరాఘాటంగా ప్రయోగించాడు. చివరకు 
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దశకంఠుడిని తుదముట్టించాడు. ఇంద్రాది దేవతలు శ్రీరాముడిని కీర్తించి పూలవాన కురిపించారు. 
శ్రీరాముడు విభీషణుడికి లంకారాజ్య పట్టాభిషేకం చేశాడు. 


కథాసారం - 112 


విభీషణుడు అవింధ్యుడితో కలిసి సీతను సగౌరవంగాతెచ్చి శ్రీరాముడి కర్పించారు. దుష్టాచారుడైన రావణుడు తన 
యింట నుంచుకొన్న సీతను తాను గ్రహిస్తే లోకనింద వస్తుందని శ్రీరాముడు సీతను పరిగ్రహించనన్నాడు. శత్రువుపై ప్రతీకారంగానే 
యుద్ధం చేసి విజయం సాధించా నన్నారు. సీత అతడి మాటలకు మూర్చపోయి, కొంతసేపటికి తేరుకొని, తన సచ్చరిత్రం 
తేటపడేటట్టు అగ్నిప్రవేశం చేయటానికి సిద్ధమైంది. అప్పుడు పంచభూతాలు అందరూ వినేటట్లుగా సీతా శీలపావిత్రాన్ని 
పతివ్రతామహత్వాన్ని చాటిచెప్పాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు దేవగణాలతో ప్రత్యక్షమై సీతాదేవి పవిత్రచరిత్రాన్ని కీర్తించాడు. 
శ్రీరాముడు సీతను పరిగ్రహించి, సర్వసేనాసమేతుడై పుష్పకమెక్కి అయోధ్య చేరి, భరతాదులను కూడి, పట్టాభిషిక్తుడై 
అనేకయాగాలు చేసి, అనేక వేలేండ్లు భూమిని ధర్మమయంగా పాలించాడు. 


శ్రీరాముడు వనవాసక్షేశాలను అనుభవించి, శత్రువులు చేసిన అపకారం వలన కలిగిన దురవస్టలకు ఓర్చి, శుభాలను 
పొందినల్లే, ధర్మరాజుకూడా వనవాస దుఃఖానంతరం సర్వసామాజ్యసాఖ్యాన్ని పొందగలడని మార్కండేయమహర్షి చెప్పాడు. 
ధర్మజుడు రాముడి పరాక్రమాన్ని జానకి పాతివ్రత్య మహిమనూ తెలిసికొని ఆశ్చర్యపోయాడు. 


సావిత్రికథ 


పతిభక్తితో సమస్త దుఃఖాలను సహించి శుభాలు పొందిన పుణ్యవతి చరిత్రం వినాలని ఉన్నదని ధర్మరాజు అడుగగా 
మార్కండేయమహర్షి సావిత్రికథను చెప్పాడు. 


అశ్వపతి మద్రదేశానికి అధిపతి. సంతానం కొరకు అతడు పదునెనిమిదేళ్ళు సావిత్రీదేవిని గురించి తపస్సు చేశాడు. ఆ 
దేవి ప్రత్యక్షం కాగా పుత్రుడిని వరంగా కోరుకొన్నాడు. ఆమె పుత్రిక కలుగుతుందని అనుగ్రహించింది. ఆమె కారణంగా 
అశ్వపతికి నూరుగురు పుత్రులు పుట్టుతారని చెప్పి దేవి అంతర్థానం చెందింది. ఆ రాజుకు మాళవి అనే భార్యయందు సావిత్రి 
అనే పుత్రిక జన్మించి, శుక్లపక్షచంద్రబింబం వలె పెరిగి యౌవనవతి అయింది. ఆమె సౌందర్యం దేవతాస్రీలకంటె మిన్నగా 
ఉండేది. సాళ్వదేశాధిపతి అయిన ద్యుమత్సేనుడి కొడుకు సత్యవంతుడు తనకు తగిన గుణవయోరూప వైభవాలు కలవాడుగా 
తెలిసికొని, సావిత్రి మనసులో అతడినే భర్తగా నిశ్చయించుకొని, సహజమైన సిగ్గుతో ఎవరికీ చెప్పకుండా ఉండింది. 


ఒకనాడు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. తండ్రివద్దనున్న సావిత్రిని చూచి త్వరలో వివాహం చేయుమని 
సలహా చెప్పాడు. సావిత్రి తాను సత్యవంతుడినే వివాహమాడుతానని తండ్రికి తెలిపింది. ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కోల్పోయి, 
చూపును కోల్పోయి అడవులలో నివసిస్తున్నా అతడి కొడుకైన సత్యవంతుడినే ఆమె ఎన్నుకొన్నది. అశ్వపతి ఆ సత్యవంతుడి 
గుణశీలాదులను గురించి సర్వజ్ఞుడైన నారదుడిని అడిగాడు. ఆ మహర్షి ఇట్లా చెప్పాడు: “ఎల్లప్పుడూ సత్యం పలకటం చేత 
సత్యవంతుడని సార్థక నాముడయ్యాడు. అతడికి చిత్రాశ్వుడనే రెండోపేరు ఉన్నది. తేజస్సులో సూర్యుడిని, బుద్ధిలో బృహస్పతిని, 
పరాక్రమంలో ఇంద్రుడిని, ఓర్పులో భూమిని, కాంతిలో చంద్రుడిని, అందంలో అశ్వినిదేవతలను పోలి ఉంటాడు. తపస్సు, 
శమం, దమం, దానం, బ్రాహ్మణభక్తి అధికంగా ఉన్నవాడు. అంతటివాడిలో ఒకదోషం కూడా ఉన్నది. ఈనాడు మొదలుకొని 
ఒక సంవత్సరానికి చనిపోతాడు. ఇది చెప్పవలసినమాట కాబట్టి చెప్పుతున్నా" నని నారదుడు పలికాడు. అశ్వపతి ఆ 
అల్పాయుష్కుడైన వరుడిని వీడి మరొక వరుడిని కోరుకొమ్మని సావిత్రిని అడిగాడు. 


ఆమె తన నిర్ణయాన్ని ఇట్లా చెప్పింది- “మనోవాక్కాయకర్మలలో మనస్సు ముఖ్యమైనది. అట్టి మనస్సుతో ప్రేమించిన 
భర్తను మానటం ధర్మమా? సత్యవంతు డెటువంటి వాడైనా కానీ, నేను అతడిని తప్ప మరొకరిని కోరను.” ఆమె మాటలు విని 
అశ్వపతి ఏమీ అనలేక నారదుడివైపు దీనంగా చూచాడు. ఆ మహర్షి ఇట్లా అన్నాడు. 


“నీ కూతురు సుగుణాల కుప్ప. ఆమె మనసు మార్చటం మనకు శక్యం కాదు. ఇంక అనుమానం ఎందుకు? ఆ 
వరుడికిచ్చి వెంటనే వివాహం చేయుము. ఆమె చేసిన పుణ్యమహిమవలననైనా ఆమె భర్త పరిపూర్ణచిరాయువు పొందగలడు”. 
నారదుడి మాటలు అశ్వపతి శిరసావహించి సావిత్రి వివాహానికి నిశ్చయించాడు. ఆ దేవర్షి దేవలోకానికి వెళ్ళాడు. 


కథాసారం - 113 


ఒక మంచిరోజున అశ్వపతి తన కుమార్తెను సర్వవివాహ సంభారాలతో సహా తీసికొని ద్యుమత్సేనుడి వద్దకు వెళ్ళి, 
సావిత్రిని సత్యవంతుడి కిచ్చి పెండ్లి చేయటానికి వచ్చినట్లు తెలిపి, ఆమెను కోడలిగా స్వీకరించుమని అతడిని కోరాడు. 
“రాజ్యాన్ని కోల్పోయి అడవులలో కష్టాలు పడుతున్న తమతో ఆ సుకుమారి ఉండి ఓర్చుకొనగలదా?' అని ద్యుమత్సేను 
డడిగాడు. అతడితో అశ్వపతి ఇట్లా అన్నాడు. “కలిమిలేములు కలకాలం ఉండేవి కావు. కలిమికి పొంగటం, లేమికి క్రుంగటం 
ధీరుల స్వభావం కాదు. ఆ సంగతి నాకు తెలుసు. మా అమ్మాయి కూడా వయసుకు చిన్నదైనా, తెలివితేటలలో ధీమంతురాలు. 
మా కూతురిని గురించి నే నింతకంటె ఎక్కువ చెప్పటం న్యాయంకాదు. నీతో వియ్యమందుదామని మనసుపడి వచ్చాను. నా 
ప్రార్ధన మన్నించకుండా ఉండటం మీకు న్యాయం కాదు' అని వేడుకొన్నాడు. ద్యుమత్సేను డంగీకరించాడు. ఆశ్రవువాసులైన 
ముని గణాల సమక్షంలో సావిత్రీ సత్యవంతుల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. అశ్వపతి అల్లుడికీ, కూతురికీ కానుక లిచ్చి తన 
రాజధానికి తిరిగి వెళ్ళాడు. 


సావిత్రి రాణివాసపు అలంకారాలను తీసివేసి, నారచీరలు కట్టి, భక్తితో భర్తకు సేవలు చేసింది. అత్తమామలను 
కథలతో, మాటలతో, సేవలతో సంతోషపెట్టింది. క్రమంగా కాలం గడిచింది. సంవత్సరం ముగియటానికి నాలుగు రోజులు 
తక్కువగా ఉన్నది. నారదుడు పేర్కొన్నట్లు నాల్గవ రోజు తన భర్త చనిపోతాడని తెలిసిన సావిత్రి త్రిరాత్రోపవాసవ్రతం చేపట్టింది. 
అత్తమామలు వారించగా, కష్టమైన ఆ వ్రతాన్ని పరమశుభాలు కోరి ప్రారంభించాననీ, కారణం కాలాంతరంలో తెలియవస్తుందనీ 
సావిత్రి వారికి నచ్చజెప్పింది. 


నాల్గవరోజు తెల్లవారుజాముననే సావిత్రి నిద్రలేచింది. భర్త మరణించే దినమని మనసులో సంతాపం చెందింది. 
వ్రతవిధులాచరించింది. అత్తమామలకూ, ఆశ్రమ విప్రులకూ నమస్కరించి సుమంగళిగా భర్శవాల్లభ్యాన్ని పొందేటట్లు నిండుదీవెన 
లందుకొన్నది. త్రిరాత్రులు ముగిసాయి కాబట్టి, ఆనాడు పారణచేయుమని అత్తమామలు కోరినా ఆనాడు ప్రొద్దుకుంకేవరకు 
ఉపవాసవ్రత దీక్ష పట్టానని చెప్పి వారిని ఒప్పించింది. సమిధలు, దర్భలు, ఫలాలు తేవటానికి సత్యవంతుడు అడవికి 
బయలుదేరాడు. అతడివెంట తానూ వెళ్ళటానికి సావిత్రి సిద్ధమయింది. సత్యవంతుడూ, అత్తమామలూ వద్దన్నా తన కోర్కెను 
మన్నించండని వారిని ప్రార్థించింది. ఎన్నడూ, ఏమీ కోరని సావిత్రి కోరికను వారు కాదనలేకపోయారు. సత్యవంతుడు తన 
వెంటవచ్చిన సావిత్రికి అడవిలోని ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూపాడు. ఆ తరువాత ఎన్నో ఫలాలు కోసి బుట్టనింపాడు. 
ఆ తరువాత ఒక చెట్టెక్కి గొడ్డలితో కట్టెలకై కొమ్మలను నరుకుతున్నాడు. ఉన్నట్లుండి ఆయాసపడుతూ గొడ్డలి క్రింద పారవేసి 
క్రిందకు దిగాడు. అతడి మొగం వెలవెలపోయింది. శరీరం వశం తప్పింది, మనస్సు భ్రమచెంది తూలింది. తల శూలాలతో 
పొడుస్తున్నట్లు నొప్పిపుట్టింది. నేలమీద నిలవలేకపోయాడు- కొంతసేపు విశ్రాంతి తీసికొందామని సావిత్రి తొడపై తలనుంచి 
పవళించాడు. క్రమంగా అతడు సోలిపోయాడు. నిశ్చేతనుడయ్యాడు. 


అప్పుడు సావిత్రి యెదుట నీలమేఘుంవలె నల్గనైనవాడు, పెద్దకోరలతో, ఎర్రనిచూవులతో, బంగారుబట్టలతో, 
భయంకరాకారంతో ప్రళయాగ్నివలె ప్రజ్వలిస్తూ, పాశధరుడై ఒక దివ్యపురుషుడు నిలిచాడు. మెల్లగా అతడు సత్యవంతుడిని 
సమీపించాడు. సావిత్రి భయపడి, పతిశరీరాన్ని ప్రక్కన ఉంచి ఆ దివ్యపురుషుడితో ఇట్లా మాట్లాడింది. 


సావిత్రి : అయ్యా! మీ రెవరు? ఇక్కడికి ఏం చెయ్యాలని వచ్చారు? 


యముడు : అమ్మా! నేను కాలుడను. పాతివ్రత్య మహిమవలన నీవు నన్ను చూడగలిగావు కాని, నేను ఇతరులకు 
కానరాను. నీ భర్త పరమ పుణ్యాత్ముడు కాబట్టి నేనే స్వయంగా వచ్చాను. అతడి అంత్యకాలం వచ్చింది. 
నేనే ఇతడి ప్రాణాలను తీసికొని పోతాను. (అని ప్రకాశిస్తున్న సత్యవంతుడి జీవుడిని (ప్రాణాలను) దేహం 
నుండి బయటికి లాగి భయంకర పాశంతో గట్టిగా బిగించి, దక్షిణదిశగా ఘోరమైన మార్గంలో పయనం 
సాగించాడు). 


సావిత్రి : 


సావిత్రి: 


సావిత్రి: 


సావిత్రి: 


కథాసారం - 114 
(తన భర్త దేహాన్ని రహస్యస్థలంలో దాచి యముని వెంట బయలుదేరింది) 


(ఆమెను చూచి దయతో) నీవు కోమలాంగివి. ఎందుకు వస్తున్నావు? వద్ద ఈ బాట ఇకమీద నీవు 
నడవటానికి శక్యం కానిది. 


పతులెక్కడికి పోతే సతులుకూడా అక్కడికి పోవాలి కదా! మహానుభావా! నీ దయవలన, నా పతిభక్తి వలన 
నేను ప్రవేశించలేని చోట్లున్నాయా? అన్ని మార్గాలలోనూ ధర్మమార్గం ప్రధానం. అటువంటి ధర్మానికి 
సజ్జనులే ఆధారమని పెద్దలంటారు. సజ్ఞనులలో ఉత్తముడవు నీవు. నీ దర్శనం వలన పరమశుభాలను 
పొందకుండా నేను వట్టి మనుషులవలె ఊరకే ఎట్లా తిరిగిపోతాను? (అని ప్రగల్భంగా మాట్లాడింది). 


ఓ కోమలాంగీ! నీ ఉదార వాక్యవిన్యాసానికి నేను మెచ్చుకొంటున్నాను. నాకు మనసు ప్రసన్నమయింది. 
నీ భర్త జీవితం తప్ప ఎదైనా వరం కోరుకో ఇస్తాను. 


ప్రభూ! సాళ్వభూపతి రాజ్యాన్ని కోల్పోయి అడవులలో ఇడుమలు పడుతూ జీవిస్తున్నాడు. ఆయనకు కనుచూపు 
వచ్చేటట్లు కరుణించుము. 


తథాస్తు! నీవింక రావద్దు. తిరిగి వెళ్ళుము. (వేగంగా పోసాగాడు) 


(కొంతదూరం వెళ్ళి) దేవా! ఉత్తములైనవారు త్రికరణశుద్దిగా ఎప్పుడూ ఎవ్వరికీ ఎగ్గుచేయరు. దీనులైన 
వారిని దయతో కాపాడాలని చూస్తారు. ఇవ్వదలచుకొంటే ఎదుటివారి కోర్కెలన్నీ తీరేటట్ట్లుగా నిండుగా 
దండిగా ఇస్తారు. ఆశ్రయించిన వారి మనస్సులకు అధికమైన ఆనందాన్ని కలిగిస్తారు. నీకు తెలియని 
ధర్మం ఏముంది? ధర్మగతులన్నీ నీ అధీనాలే. అందువలననే నీవు ధర్మదేవతగా వెలిశావు. సమస్త జీవులకూ 
వారివారి కర్మఫలాలను సమబుద్దితో సమకూరుస్తావు కాబట్టి నీవు సమవర్తివని జగత్రసిద్ది పొందావు. 
సర్వభూతాలనూ నీవు యమిస్తావు (నియమిస్తావు) కాబట్టి నిన్ను యముడని పిలుస్తారు. పాపాలను 
శమింపజేస్తావు కాబట్టి నీవు శమనుడవైనావు. 


సావిత్రీ! దప్పిక గొన్నవారికి చల్లని నీరిస్తే ఎట్టా సంతోషం కలుగుతుందో అట్లా నిష్కల్మషమైన నీ సమంజస 
వాక్యాలు నన్ను సంతోషపెట్టాయి. కాబట్టి, సత్యవంతుడి ప్రాణాలు తప్ప ఏ కోరికనైనా అడుగుము. దాన్ని 
సఫలం చేస్తాను. 


దేవా! ద్యువముత్సేనుడు శత్రువుల వలన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగిపాందేటట్లు వరమిచ్చి నన్ను 
అనుగ్రహించుము. 


అట్లే అగుగాక! ఇక నీవు రావద్దు. ఆగిపో, నీ భక్తి నీమగడికి చెందింది. ఇది దుర్గమమైన త్రోవ. నీ 
వడిగినవన్నీ ఇచ్చాను. ఇక రావటానికి అనుజ్ఞ లేదు. 


ప్రథమ ధర్మాధ్యక్షా! ధర్మాత్ములు తాము చేసే ధర్మాచరణలను ఎన్నడూ ఎటువంటి పరిస్థితులలోనూ 
తప్పరు. ధార్మికులు మోహాన్నీ, తాపాన్నీ పొందరు. కాబట్టి, భర్తను అనుసరించటాన్ని సతి ఎవిధంగానూ 
విడవటం ధర్మంకాదు. సమాహితంతో మనసును నిలిపి మోహావేశం పొందకుండా ధర్మస్థితిలో ఉండేటట్లు 
చేయటం దోషంకాదు కదా! 


నీవు ధర్మవిశేషాలు బాగా తెలిసినదానవు కాబట్టి, నీ భర్త బ్రతుకుతప్ప ఏదైనా వరం కోరుకొమ్ము 


కథాసారం - 115 


సావిత్రి : దేవా! మా తండ్రి మద్రేశ్వరుడు. మగసంతానం లేనివాడు. ఆయనకు నూరుగురు కొడుకులు కలిగేటట్లు 
వరాన్ని ప్రసాదించుము. 


యముడు : నీ వడిగిన వరాన్ని ఇచ్చాను. ఇవ్వేళ నీవు చాలాదూరం వచ్చి అలసిపోయావు. ఇక తిరిగిపోవటం మంచిది. 


సావిత్రి : నాకు దప్పిక లేదు. నా పతి చరణాలయందు భక్తితో ఆసక్తమై ఉన్న నా మనసు అలసిపోలేదు. భర్తను 
ఆశ్రయించి ఉండటం తప్ప, భార్యలకు మరొకధర్మం లేదుకదా! ఆత్మధర్మంతో కూడుకొన్న పుణ్యాత్ములు 
దొరకటం దుర్లభం. వారు పుణ్యతీర్ణాలవలె పవిత్రమూర్తులు. వారిని దర్శిస్తే సమస్త పాపాలు శాంతిస్తాయి. 
వాళ్ళ వలననే కదా సూర్యచంద్రులు గతులు తప్పకుండా తిరుగుతున్నారు. సముద్రాలు పొంగకుండా 
ఉన్నాయి. ఈ భూమి నిబ్బరంగా నిలిచి ఉంది. మరొకమాట! ఎడుమాట లాడితే ఎటువంటి వారైనా 
మంచివారికి బంధువు లౌతారని లోకంలో ప్రసిద్ది ఉంది. మరి మీతో చాలా సేపటి నుండి ఇన్ని మాటలు 
మాట్లాడటం వలన మీకు నేనే బంధువునని వేరే చెప్పాలా? కాబట్టి మిత్రుల, బంధువుల మనసులోని 
కోర్కెలను తీర్చటం మీవంటి మహానుభావులకు అవశ్యకర్తవ్యం. 


యముడు : నీకు ప్రసన్నుడయ్యాను. నీ మనసులో ఉన్న కోరిక నొకదానిని వరంగా కోరుకొమ్ము ఇస్తాను. 


సావిత్రి : ధర్మమూర్తీ! ఇంతకుముందు సత్యవంతుడి జీవితం తప్ప ఏదైనా కోరుకొనుమని అడుగుతూ ఉండేవాడివి. 
ఇప్పుడామాట లేదు. కాబట్టి సంతోషంతో అడుగుతాను. సతికి వైధవ్యం భరించరానిది. భర్త లేని వనిత 
శుభకార్యాలన్నింటిలోనూ దూరంగా ఉంచబడుతుంది. నా సతీధర్మం సురక్షితంగా నిలిచేటట్లు సుగుణాలశాలి 
అయిన నా భర్తను నాకు అనుగ్రహించి పుణ్యాత్ముడ వనిపించుకొమ్ము! 


యముడు : (అంగీకారంతో సత్యవంతుడిని పాశవిముక్తుడిని చేసి) ఓ కోమలీ! ఇడుగో నీ మనోనాథుడు. తీసికొనుము.ఇత 
డిక మీద నాలుగు శతాబ్దాలు జీవిస్తాడు. నూరుగురు కొడుకులను క్రమంగా కంటాడు. అనేక యజ్ఞాలు 
చేసి, అవమురులను నంతోషపెట్టి కీర్తిమంతుడౌతాడు. అతడి వంశానికే వన్నెతెస్తాడు. (అని చెప్పి 
అదృశ్యుడయ్యాడు). 


సావిత్రి తిరిగివచ్చి, వతి శిరనును తన తొడపై ఉంచుకొని కూర్చున్నది. కొంతసేవటికి నత్యవంతుడు 
చైతన్యవంతుడయ్యాడు. చాలాసేపు నిద్రపోయినట్లు, కలలో ఒక బలవంతుడు తనను బలవంతంగా లాగినట్టు, అది కలగా 
కాక నిజమైనట్లు భయంపుడుతున్నట్లు, పేర్కొంటూ ఆ బలవంతు డెవరో చెప్పుమని సత్యవంతుడు సావిత్రిని అడిగాడు. ఆమె 
ఆ సంగతంతా రేవు చెప్పుతానని పలికి, చీకటిపడుతున్నది కాబట్టి, త్వరగా ఆశ్రమానికి వెళ్ళాలని హెచ్చరించింది. అతడు 
చాలా నీరసించి ఉన్నాడు. అంతప్రాద్దుపోయే దాకా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు వారెంత విచారిస్తున్నారో అని 
ఆవేదనపడ్డాడు. సావిత్రి అతడిని ఓదారుస్తూ, బరువుగా ఉన్న పండ్డబుట్టను చెట్టుకు తగిలించి, గొడ్డలి నిపుణంగా చేతపట్టుకుని, 
భర్తను తన చేతులతో పొదివిపట్టి, అడుగులలో అడుగులు వేయించుకొంటూ మెల్లగా, మాటలతో మనసు నుల్లాస వరుస్తూ 
సావిత్రి సత్యవంతుడిని ఆశ్రమానికి తీసికొనిపోసాగింది. 


యము డిచ్చిన వరంవలన ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది. కన్నులువచ్చినా ఆత్మకు కన్నులవంటి కొడుకును 
కాంచలేక కన్నులు లేనివాడి వలెనే ఆ రాజు సతీసమేతంగా దుఃఖించాడు. ఆశ్రమవాసులు ఆ రాజుకు దృష్టివచ్చినందుకు 
ఆశ్చర్యపడ్డారు. కొడుకు త్వరలో తిరిగివస్తాడని ఆ రాజదంపతులకు ధైర్యం చెప్పసాగారు. అంతలో సావిత్రీ సమేతుడై సత్యవంతుడు 
వచ్చాడు. తల్లిదండ్రు లా కొడుకును కౌగిలించుకొని, వారి రాకలోని ఆలస్యానికి కారణాన్ని అడిగారు. సావిత్రి జరిగిన కథంతా 
చెప్పింది. ద్యుమత్సేన వంశాన్ని ఆపత్సముద్రంనుండి రక్షించిన నావగా ఆమెను అందరూ కీర్తించారు. ఆ తరువాత ద్యుమత్సేనుడికి 
రాజ్యం దక్కింది. సత్యవంతుడు యువరాజయ్యాడు. ఆ విధంగా సావిత్రి తన భర్తను, అత్తమామలను, తల్లిదండ్రులను, 
వంశాన్ని ఉద్దరించింది. సావిత్రి వంటిదే ద్రౌపది. పరమపతివ్రత. ధర్మాత్మురాలు, ఉభయవంశాలను ఉద్ధరించే పుణ్యాత్మురాలు- 
అని మార్కండేయమహర్షి చెప్పాడు. అనంతరం తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. 


కథాసారం - 116 
కర్ణుడి దానవీరం 


పాండవ వనవాసంలో పన్నెండవ యేడు గడుస్తున్నది. కర్ణుడి సహజ కవచకుండలాలను బ్రాహ్మణరూపంలో దానంగా 
గ్రహించి, రాబోయే మహాయుద్దంలో అర్జునుడికి మేలు చేయాలని ఇంద్రుడు సంకల్పించాడు. ఆ తలపు తెలిసికొని సూర్యుడు 
ముందుగానే కర్ణుడి దగ్గరకు బ్రాహ్మణవేషంలో వచ్చి, అతడికి ఇంద్రుడి వ్యూహాన్ని గురించి వివరించి చెప్పాడు. అప్పుడు 
కర్ణుడు తన జన్మవ్రతమైన దానవ్రతాన్ని ప్రాణంపోయినా విడనాడనని పలుకుతాడు. “శతక్రతుడు, జితదైత్యుడు, స్వర్గాధిపతి, 
దేవతల సార్వభౌముడు అయిన ఆ దేవేంద్రుడే పాండవపక్షపాతంతో మాయాబ్రాహ్మణవేషంతో నన్ను భిక్షకోసం యాచించటానికే 
వస్తే అతడి కీర్తియే తరిగిపోతుంది. నా కీర్తి మూడు లోకాలు నిండి పెరిగిపోతుంది. అదే జరిగితే అంతకంటె పుణ్యం 
మరేముంటుంది?” అని దానవీరుడైన కర్గుడు ప్రాణాలకంటె కీర్తి గొప్పదని చెప్పి సూర్యుడి మాటను మృదువుగా కాదన్నాడు. 
సూర్యుడెన్నో విధాలుగా బ్రతిమలాడి చెప్పాడు. అట్లా కర్గుడి మీద వాత్సల్యాన్ని ప్రకటించటానికి దేవనిర్మితమైన రహస్యం 
ఒకటి ఉన్నదని కర్ణ జన్మవృత్తాంతాన్ని సూచించి రహస్యంగా ఉంచాడు. కాలాంతరంలో అది వెలువడుతుందని పలికాడు. 
కర్ణార్ణునుల నడుమ పగ పెరిగి యుద్ధం వస్తే సహజ కవచకుండలధారి అయిన కర్ణుడు అర్షునుడికంటె అధికుడౌతాడు. 
అర్జును డాతడిని చంపలేడు. అందువలన ఇంద్రుడు కర్ణుడిని మోసం చేసి, తన కొడుకుకు మేలు చేసికొనదలచాడు. కాబట్టి 
కవచకుండల దానం మానుమని సూర్యుడు కర్ణుడికి హితవు చెప్పాడు. అయినా, కరుడు దాని నంగీకరించలేదు. సూర్యుడు 
అతడిపట్ల జాలిపడ్డాడు. చివరకు ఒక ఉపాయం చెప్పాడు. ఇంద్రుడి వద్ద అమోఘమైన శక్తి అనే ఆయుధం ఉంది. అది 
శత్రువును సంహరించి మరల తిరిగివస్తుంది. కవచకుండలాలను దానం చేసే కర్ణుడు వాటికి ప్రతిఫలంగా ఇంద్ర శక్తిని 
పొందవలసిందిగా సూర్యుడు సూచించి అంతర్థానమయ్యాడు. సూర్యుడన్నంత పనీ జరిగింది. కపట బ్రాహ్మణవేషంతో వచ్చి 
ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలను దానంగా పొందాడు. కర్ణుడి కోరికపై ఇంద్రుడు శక్తిని అతడి కిచ్చాడు. అయితే, ప్రాణసంశయ 
స్థితిలో అసాధ్యుడైన మహావీరుడి మీద ఆ శక్తిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించి అతడిని సంహరించటానికి వీలుంటుందనీ, 
ఆ ప్రయోజనం తీరిన తరువాత ఆ శక్తి ఇంద్రుడిని చేరుతుందని చెప్పి శక్తి ప్రదానం చేశాడు. కర్ణుడు శక్తిని గ్రహించి, దానిని 
అర్జునుడి పై ప్రయోగించి దివిజనాథుడికి తగిన బుద్దిచెప్పాలని లోలోన భావించి సంతృప్పుడైనాడు. ఇంద్రుడి మహిమవలన 
కవచకుండలాలు కోల్పోయినా, కర్ణుడి శరీరం ఉదయభానుడి అరుణవర్ణంతో ప్రకాశించింది. కర్ణుడి కవచకుండలాల సంగతి 
తెలిసి పాండవులు సంతోషించారు. కౌరవులు చింతించారు. 


ఈ సందర్భంలోనే జనమేజయుడికి వైశంపాయనుడు కర్ణజన్మవృత్తాంతాన్ని వివరించి చెప్పాడు. 


మార్కండేయమహర్షి వలన అనేక పుణ్యకథలు విని ధర్మరాజు మరల ద్వైతవనానికి తిరిగివచ్చాడు. ఒకనాడు ఒక 
బ్రాహ్మణుడు తాను కోల్పోయిన అరణిని తన కిప్పించుమని ధర్మరాజును శరణు వేడాడు. మృగ మొకటి ఆ అరణిని 
కొమ్ముకు తగిలించుకొని పారిపోయిందనీ, అరణి లేకపోతే నిత్యానుష్టానం నిలిచిపోతుందనీ, దానిని త్వరగా తెచ్చి ధర్మస్థితిని 
కాపాడుమనీ ధర్మరాజు నా బ్రాహ్మణుడు ప్రార్థించాడు. 


అరణిని తేవటానికి ధర్మరాజు తమ్ములతో కలిసి బయలుదేరాడు. మృగం వారికి చిక్కకుండా చాలాదూరం పరుగెత్తి 
చివరకు కనపడకుండా పోయింది. పాండవులకు దాహం వేసింది. ఒక మర్రిచెట్టు నీడన పాండవులు విశ్రాంతి తీసికొనటానికి 
ఆగారు. అప్పుడు వారి మధ్య ఈ క్రింది సంభాషణ జరిగింది. 


నకులుడు : ఉత్తమ కులశీలాలతో, దయాగుణంతో, ధర్మాచరణ బుద్దితో జీవిస్తున్న మనకు ఈ విధమైన అలజడి 
రావటానికి మూలకారణ మేమిటి? 


ధర్మరాజు : సుఖదుఃఖాలకు కారణం వారు వారు చేసికొన్న పూర్వకర్మమే. మరొక కారణం ఉండటానికి వీలులేదని 
ప్రాజ్ఞా లంటారు. 


కథాసారం - 117 


భీముడు : ఆనాడు ప్రాతికామి పోయి పాంచాలిని నిండుకొలువులోనికి తెచ్చినప్పుడు కోపోద్రేకంతో కౌరవులందరిని 
మట్టుపెట్టకుండా నే నూరుకొన్నందుకు ఈ ఆపద మనకు కలిగింది. 


అర్జునుడు : తమ్ముడా! ఆనాడు ఆ సభలో ఆ కర్ణుడు మదించి ఆ విధంగా పలికిన మాటలను విని కూడా 
కోపగించుకొనకుండా తలవంచుకొని సామాన్య జనుడివలె అడవులకు నడచిరావటంవలననే మన కీ 
అనంతదుఃఖాలు మీదపడ్డాయి. 


సహదేవుడు : కపటద్యూతపరుడు, దుష్టుడు అయిన ఆ శకునిని పట్టి వెంటనే ప్రాణాలు తీయకపోవటం చేతనే మనం 
అడవులలో ఈ అగచాట్లు పడుతున్నాం. 


ఆ మాటలు విన్న ధర్మరాజు నకులుడిని పిలిచి, దగ్గరలో ఎదైన నీటికొలను ఉంటే గమనించి, అక్కడినుండి నీరు 
తెచ్చి తమకు దప్పిక తీర్చవలసిందిగా కోరాడు. నకులుడు చెట్టెక్కి చూచి, సరోవరాన్ని గుర్తించి, అక్కడికి వెళ్ళి, నీటిని 
త్రాగబోగా, ఒక అశరీరభూతం అతడిని వారించింది. తటాకం తనదనీ, జలాలు త్రాగాలంటే ముందుగా తానడిగే ప్రశ్నలకు 
సమాధానం చెప్పాలనీ హెచ్చరించింది. ఆ మాటలు లెక్కచేయక నకులుడు నీరు త్రాగి ఆ సరోవరతీరంలో నిశ్చేష్టితుడై 
పడిపోయాడు. 


నకులుడు రావటం ఆలస్యమైనదని ధర్మరాజు సహదేవుడిని పంపాడు. అతడూ అట్లాగే వ్యవహరించి సరోవర 
తీరంలో పడిపోయాడు. ఆ తరువాత అర్జునుడు, ఆ తరువాత భీముడు కూడా అదేవిధంగా అయినారు. చివరకు ధర్మరాజే 
స్వయంగా తమ్ములను వెదకికొంటూ వచ్చి, వారి పరిస్థితిని గమనించి కొన్నిక్షణాలు విషాదంతో నిర్విణ్బుడైపోయాడు. 


క్రమంగా ధైర్యం తెచ్చుకొని పరిస్థితులను పరిశీలించాడు. ఎవరూ వచ్చిన జాడలు లేవు. యుద్దం జరిగిన జాడలు 
లేవు. భీమాదుల శరీరాలపై గాయాలు కానరావు. మరెందుకు వారట్లా ఉన్నారో తెలియక మథనపడ్డాడు. కౌరవులు పన్నిన 
పన్నాగమే అని శంకించాడు. భీమాదుల మొగాలు వివర్ణాలు కాకపోవటం చేత, త్రాగిన నీరు విషమయం కాదని నిశ్చయించాడు. 
మహావైభవంతో జీవించవలసిన భీమాదు లనాథలుగా పడిఉన్నందుకు విచారించాడు. వారందరూ మృతిపొందితే తాను హస్తినాపురి 
కేగి తల్లికీ బంధువులకూ ఏమని సమాధానం చెప్పేదని బిగ్గరగా శోకించాడు. అతడు దప్పికకు ఆగలేకపోయాడు. కొలనులో 
దిగాడు. అశరీరభూతం అతడిని వారించింది. 


“ఓ ధర్మరాజా! నే నొక కొంగను. ఈ జలాశయం నా సొత్తు. నీ తమ్ములు నా మాట మన్నించక నీరుగ్రోలి ప్రాణాలు 
కోల్పోయారు. నీవూ అట్లాగే చేస్తే నీపనీ అంతే జెతుంది. నే నడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి నీరు త్రాగితే నీకు 
మేలౌతుంది అని హెచ్చరించింది. ధర్మరాజు ఆలోచిస్తూ ఇట్లా పలికాడు. “అయ్యా! నీవు బకరూపంలో ఉన్న రుద్రుడవా? 
అగ్నివా? వాయువువా? లేకపోతే కులవర్వతాలవంటి నా తమ్ములను పడద్రోచే బలం ఒక పక్షికి కలుగుతుందా? 
దేవాసురగంధర్వయక్షాదులకు కూడా దుర్ణయులైన ఈ వీరులను ఈ విధంగా చేసి, కానివాడవుగా ఉన్న నిన్ను భావిస్తే నాకు 
అద్భుత భయకౌతుకాలు ఎర్పడుతున్నాయి. ఇంతకు నీ వెవ్వరవు? నీ ఉద్దేశ మేమిటి? నాకు తెలిపి నా హృదయవేదనను 
మాన్సు' మని వేడుకొన్నాడు. 


అప్పుడు తాటిచెట్టంత పొడవున భయంకరాకారంతో ఒక యక్షుడు ఆ సరోవర తీరంలో నిలబడి అతడి అనుమతి 
లేకుండ ఆ నీరు త్రాగితే ఎంతటి వారైనా చనిపోతారనీ, ధర్మరాజు విచారశీలుడు కాబట్టి ఆలోచించ గలిగాడనీ, తన ప్రశ్నలకు 
సమాధానాలు చెప్పవలసిందనీ అడిగాడు. ధర్మజుడు వినయశీలుడై “నానేర్చు విధంగా చెప్పుతాను. అడుగు” మన్నాడు. 


యక్షుడి ప్రశ్నలు - ధర్మరాజు సమాధానాలు 


01. సూర్యుడిని నడిపే శక్తి ఏది? - బ్రహ్మము. 


02. సూర్యుడిని సేవిస్తూ తిరిగే దెవ్వరు? - సురకోటి. 


కథాసారం - 118 


. సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు? - ధర్మునిచేత. 
. సూర్యుడికి ఆధారమేది? - సత్యం. 
. శోత్రియుడని దేనివలన పిలువబడతాడు? - శుతమువలన. 
. పురుషుడు దేనివలన మహత్యాన్ని పొందగలడు? - తపస్సు చేత. 
. పురుషుడు దేనిచేత సహాయయుతు డౌతాడు? - ధృతిచేత. 
. పురుషుడు దేనిచేత బుద్ధిమంతు డౌతాడు? - బుధులను సేవించటం చేత. 
. బ్రాహ్మణుడు దేనివలన దేవభావాన్ని పొందుతాడు? - అధ్యయనం వలన. 
. అతడికి సాధుభావం ఏవిధంగా కలుగుతుంది? - అధికవ్రతశీలం వలన. 
. అతడికి అసాధుత్వం దేనివలన కలుగుతుంది? - శిష్టవృత్తిని వదలటం వలన. 
. అతడు దేనివలన మానుషు డౌతాడు? - మృత్యుభయం వలన. 
. జీవన్మృతుడు ఎటువంటి వాడు? - దేవాతిథి పితృభృత్య జనాలకు అన్నం పెట్టకుండా తానే తినేవాడు. 
. భూమికంటే గొప్పదైన దెవరు? - తల్లి, 
. ఆకాశం కంటె పొడవైన దెవరు? - తండ్రి. 
. గాలికంటె వేగం కలిగిన దేది? - మనస్సు. 
. గడ్డిపోచకంటే హీనమైన దేది? - చింత. 
. నిద్రిస్తూ కూడా కన్ను మూయని దేమిటి? జేవీ 
. పుట్టికూడా చేతనత్వం పొందని దేది? - గ్రుడ్డు. 
. రూపముండి హృదయం లేని దేది? - రాయి. 
. వేగం వలన ప్రకాశించేది ఏది? - ఏరు. 
. బాటసారికి, రోగార్తుడికి, గృహస్టుడికి, మృతుడికి మిత్రులెవరు? 


-వరుసగా... సార్థము, వైద్యుడు, సద్భార్య, చేసినధర్మం. 


. ధర్మువుకు కుదురేది? - దాక్షిణ్యం. 
. కీర్తికి ఆశ్రయ మేది? - దానం. 
. స్వర్గానికి అనువైన మార్గ మేది? - సత్యం. 
. సుఖాల కన్నిటికీ ఆశ్రయ మేది? - శీలం. 
. నరుడికి ఆత్మ ఎవ్వరు? - పుత్రుడు. 
. మానవుడికి దైవికమైన చుట్ట మెవ్వరు? - భార్య. 
. మానవుడి జీవిక దేనివలన కలుగుతుంది? - పర్దన్యుడి వలన. 


కథాసారం - 119 


30. మానవుడు దేనిని కొనియాడి అభివృద్ధి చెందుతాడు? - దానం. 
31. ఉత్తమ ధర్మ మేది? - అహింస. 
32. ఎప్పుడూ పండి ఉండేది ఎది? - యాగకర్మ, 
33. దేనిని నిగ్రహిస్తే ప్రయోజనసిద్ధి కలుగుతుంది? - మనో౭_హంకారం. 
34. ఎవరితోడి చెలిమి ఎన్నటికీ చెడిపోకుండా ఉంటుంది? - సజ్జన స్నేహం. 
35. లోకానికి ఎవరు దిక్కు? - సజ్జనులు. 
36. దేనివలన జలమూ, అన్నమూ సంభవిస్తాయి? - ఆకాశం, భూమి, జలం. 
37. విషం వంటి దేది? - విప్ర ధనం. 
38. శ్రాద్ధవిధికి సమయ మేది? - బ్రాహ్మణుల రాక. 


39. మానవుడు వేటిని వదలిపెట్టితే సర్వజనసమ్మతుడు, 


నిశోకుడు, అర్థవంతుడు, సుఖి కాగలడు? గర్వం ర అంత అర తృ, 
40. పురుషు డెవ్వడు? - యశస్వి 
41. సర్వధని అయినవా డెవ్వడు? - సమచిత్తుడు. 


ధర్మరా జిచ్చిన సముచిత సమాధానాలకు యక్షుడు సంతోషించి “నలుగురు తమ్ములలో ఒకడిని మాత్రం బ్రతికిస్తాను. 
అతడి నెన్నుకొమ్మని ధర్మరాజును అడిగాడు. ధర్మరాజు నకులుడిని బ్రతికించుమని కోరుకొన్నాడు. “భీమార్దునులలో ఎవరైనా 
అయితే నీకు సహాయకులుగా అండదండలందించ గలిగిన మేటి వీరులౌతారుగాని నకులుడు ఎందుకు పనికివస్తా' డని 
యక్షుడు ప్రశ్నించాడు. “కుంతీపుత్రులలో మొదటివాడిని నేనున్నాను. అట్లాగే మాద్రి పుత్రులలో నకులుడు బ్రతికి ఉండటం 
ధర్మ మని ధర్మరాజన్నాడు. యక్షుడు ధర్మరాజు యొక్క ధర్మబుద్దికి, సమచిత్తానికి సంతోషించి, చనిపోయిన భీమాదుల 
నందరినీ పునర్జీవితులను చేశాడు. ధర్మాత్ముడని ప్రజలచేత పొగడబడే ధర్మరాజు ధర్మహానికి ఓర్వడని నిరూపించుకొన్నాడు.అతడు 
అన్నివిధాలా సార్థకనామధేయుడు. 


“ఓ యక్షనాయకా! నీవు యక్షమాత్రుడ వని నేననుకొనటం లేదు. ఏ ఇంద్రుడవో, కుబేరుడవో, అగ్నిదేవుడవో, 
వాయుదేవుడివో, కాక జగన్మాన్యుడైన నా తండ్రి ధర్మదేవతవో దయతో ఎరిగించుము' అని ధర్మరాజు ప్రార్థించాడు. 


ఆ మహాత్ముడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు- “ఓ రాజేంద్రా! నేను ధర్ముడను. సత్యం, శౌచం, దానం, తపస్సు, 
శమము, దాంతి, యశస్సు, జ్ఞానం అనేవి నా మూర్తులు. ఉత్తమ ధార్మికుడవు, నా కుమారుడవు అయిన నిన్ను చూడాలనే 
వేడుకతో వచ్చాను. నన్నాశ్రయించిన వారు దుర్గతి పొందరు. కాబట్టి నీ కిష్టమైన వరం కోరుకొమ్ము అని అన్నాడు. 


ధర్మరాజు సంభ్రమంతో భక్తిభావంతో ధర్ముడికి నమస్కరించి స్తుతించాడు. హరిణం అపహరించిన బ్రాహ్మణుడి 
అరణిని తిరిగి ఇప్పించి కర్మలోపం ధర్మలోపం కాకుండా కరుణించుమని అడిగాడు. ధర్మజుని ధర్మబుద్దికి సంతోషించి ఆ 
మాయ నంతా తానే కల్పించానని తెలిపి, ధర్ముడు అరణిని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. 


కథాసారం - 120 


“ధర్మజా! పదమూడవ యేడు వస్తూ ఉన్నది. మీరు అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది. ఆ కాలంలో మీరు ఎవ్వరు 
ఎక్కడ ఏ రూపంలో తిరగాలని అనుకొంటే ఆ రూపాలు మీకు ఏర్పడుతాయి. మిమ్మల్ని అజ్ఞాతవాసంలో ఎవ్వరూ పాండవులని 
గుర్తించకుండా ఉండేటట్టు వరమిస్తున్నాను. ఇంకేదైనా కావాలంటే అడుగుము” అని ధర్ముడు పలికాడు. 


“దేవా! ధర్మదేవతవు నీవే దయతో ప్రత్యక్షమయ్యావు, ధన్యుడనైనాను. ఇంకేమి కోరేది? ఎప్పుడూ నామనస్సు ధర్మమందే 
స్థిరమై ఉండేటట్లు అనుగ్రహించు” మన్నాడు. ఆ దేవు డాతడికి ఆ వరం అనుగ్రహించాడు. పాండవులు తిరిగి ఆశ్రమానికి 
వెళ్ళారు. బ్రాహ్మణునికి అరణి నిచ్చివేశారు. బ్రాహ్మణాశీస్సులను పొందారు. 


ఈ విధంగా పాండవులు అరణ్యవాసవ్రతాన్ని నియతితో పూర్తి చేశారు. 
ఇంతవరకు నన్నయపేర ఎట్జన రచించిన ఆరణ్యపర్వశేషం. 


ఇది ఆరణ్యపర్వ కథాసారంలో రెండవభాగం. 
ఇంతటితో ఆరణ్యపర్వ కథాసారం ముగిసింది. 


జి.వి. సుబ్రహ్మణ్యం 


ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతం 
సంపుటము - 5 
ఆరణ్యపర్వము 
(శేష భాగము) 


(ఆరణ్యపర్వశేషము : ఎజ్బాడపెగ్గడ విరచితము) 


విషయసూచిక 
--శ ట్ర 
చతుర్థాశ్వాసము 
విషయము సంస్కతమూలము 
శ్రీకృష్ణుండు సత్యభామతోడ( బాండవులయొద్దకు వచ్చుట 3-180-7 
మార్కండేయుండను మహాముని పాండవులయొద్దకు వచ్చుట 3-180-39 
మార్కండేయుడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట 3-182-1 
అత్రి గౌతముల పరస్పర సంవాదము 3-183-11 
మార్కండేయుండు ధర్మరాజునకు వైవస్వతు వృత్తాంతంబును చెప్పుట 3-185-1 
మార్కండేయుడు ధర్మరాజునకు. బ్రళభయప్రకారంబు సెప్పుట 3-186-13 
నారాయణుడు మార్కండేయునకు. దన ప్రభావంబు సెప్పుట 3-187-1 
మార్కండేయు(డు ధర్మరాజునకు గలియుగ ధర్మంబులు సెప్పుట 3-188-5 
కలియుగంబున విష్ణుండు గల్కిరూపంబున ధర్మంబు ప్రతిష్టించుట 3-188-89 
మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణప్రభావంబు సెప్పుట 3-190-1 
మార్కండేయుండు ధర్మరాజునకు నింద్రద్యుమ్నుని కథ సెప్పుట 3-191-2 
మార్కండేయుడు ధర్మరాజునకు. గువలాశ్వుచరిత్రము సెప్పుట 3-192-4 
మార్కండేయుడు ధర్మరాజునకు మధుకైటభుల చరిత్రము సెప్పుట 3-194-13 
పంచమాశ్వాసము 


ధర్మరాజునకు మార్కండేయుండు పుత్రున కుండ(దగు గుణంబులం దెల్పుట 3-196-1 
మార్కండేయుడు ధర్మజునకు బతివ్రతామాహాత్మ్యంబు సెప్పుట 3-196-20 


721 
724 


122 
కౌశికుం డను బ్రాహ్మణుండు ధర్మవ్యాధుని యొద్దకు. బోవుట 


ధర్మవ్యాధుండు కౌశికునకు ధర్మవిశేషంబు లెజింగించుట 
ధర్మవ్యాధుడు కౌశికున కహింసాస్వరూపంబు సెప్పుట 
ధర్మవ్యాధుడు కౌశికునకు జీవలక్షణంబులు సెప్పుట 


ధర్మవ్యాధుడు కౌశికునకు బ్రహ్మవిద్యా ప్రపంచం బెజింగించుట 


ధర్మవ్యాధుడు కౌశికునకు సత్వరజస్తమోగుణంబుల తెజం గెజింగించుట 


ధర్మవ్యాధుండు కౌశికుని. దన జననీజనకుల యొద్దకు. దోడ్కొని పోవుట 


ధర్మవ్యాధుండు కౌశికునకు6 దన పూర్వజన్మవృత్తాంతంబు సెప్పుట 


మార్కండేయుడు ధర్మరాజునకు నంగిరసుం డగ్నియైన తెజంగు సెప్పుట 


ఇంద్రుండు కేశియను రాక్షసుని. బాజందోలుట 

అగ్నిదేవుండు మునిపత్నులం గామించుట 

కుమారస్వామి యవతారము 

ఇంద్రుండు కుమారస్వామిపై నెత్తివచ్చుట 

ఈశ్వరుండు గుమారస్వామియొద్దకు వచ్చుట 

కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబుల.6 జేయుట 
ఈశ్వరుండు కుమారసహితుండై భద్రవటంబు సేరుట 
కుమారస్వామి మహిషాసురుం జంపుట 

సత్యాద్రౌపదీ సంవాదము 

ద్రౌపది సత్యభామకు. బతివ్రతాధర్మంబులు సెప్పుట 
ధృతరాష్టుండు పాండవుల వనవాసక్షేశంబునకు దుఃఖించుట 

కర్ణ శకుని దుర్యోధనులు మంతనంబు సేయుట 

కర్ణ సాబలులు ధృతరాష్ర్రుచేత ఘోషయాత్ర కనుజ్ఞ గొనుట 
దుర్యోధనుండు ఘోషయాత్రవోవుట 

చిత్రసేనుండను గంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట 
భీమార్జున నకులసహదేవులు గంధర్వులతో యుద్ధంబు సేయుట 


చిత్రసేనుండు ధర్మరాజునొద్దకు వచ్చి దుర్యోధను విడిచిపెట్టి పోవుట 


3-197-1 


3-198-19 


3-199-1 


3-200-26 


3-201-16 


3-203-3 


3-204-3 


3-205-21 


3-207-5 


3-213-10 


3-213-42 


3-211-17 


3-216-3 


3-218-25 


3-219-18 


3-221-1 


3-221-29 


3-222-1 


3-223-1 


3-225-8 


3-226-9 


3-227-2 


3-228-23 


3-230-21 


3-233-5 


3-235-11 


911 


919 


దుర్యోధనుని విషాదము 
దుర్యోధనుండు ప్రాయోపవేశంబు సేయయూనుట 
ప్రాయోపవిష్టుండైన దుర్యోధనుని గృత్య పాతాళంబునకు. గొనిపోవుట 


దుర్యోధను(డు ప్రాయోపవేశము మాని కరిపురంబునకు. బోవుట 
దుర్యోధనుడు వైష్ణవంబను యజ్ఞంబు సేయుట 


ద్వైతవనంబునందలి మృగసమూహము ధర్మజు స్వప్పంబునందు 
వచ్చి తమ దుఃఖంబు సెప్పుట 


వ్యాసు(డు ధర్మజునకు వ్రీహిద్రోణాఖ్యానంబు సెప్పుట 
ముద్గలునకు దేవదూత పుణ్యలోకంబుతెజంగు సెప్పుట 


సైంధవు(డు ద్రౌపదిం జూచి మోహించుట 

ద్రౌపది సైంధవునితో నిష్ణురోక్తులు వలుకుట 
సైంధవుండు ద్రౌపదిని బలాత్కారముగా నెత్తికొని పోవుట 
పాండవు లేవురు సైంధవుపై యుద్ధమునకు( బోవుట 
అర్జునుండు సౌవీరకుమారులం బన్నిద్దజ. జంపుట 
భీముడు సైంధవుం బట్టికొని పరిభవించుట 
ధర్మజునకు మార్కండేయుడు రామాయణకథ సెప్పుట 
బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట 
దశరథుడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట 
మారీచుండు మాయామృగంబై చనుదెంచుట 
రావణుడు సీత నెత్తికొని లంకకు. బోవుట 
శ్రీరాముడు కబంధు(డను రాక్షసుం జంపుట 

వాలి సుగ్రీవుల యుద్ధము 


త్రిజట తన స్వప్నవృత్తాంతము సీతతో. జెప్పుట 


3-236-1 


3-238-10 


3-239-18 


3-240-40 


3-242-1 


3-244-2 


3-246-3 


3-247-2 


3-248-6 


3-252-1 


3-252-23 


3-253-21 


3-255-27 


3-256-9 


3-258-4 


3-259-26 


3-261-29 


3-262-24 


3-262-39 


3-263-27 


3-264-27 


3-264-53 


924 


944 


సప్తమాశ్వాసము 


రాముండు లక్ష్మణుని సుగ్రీవునొద్దకు. బంపుట 3-266-4 1117 
హనుమంతుండు రామునితో సీతం జూచిన వృత్తాంతంబు సెప్పుట 3-266-38 1124 
వానరవీరులు నానాదేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట 3-267-1 1134 
రాముడు దర్భ్శశయనుండై సముద్రుం బ్రార్థించుట 3-267-30 1139 
అంగదు రాయబారము 3-267-54 1146 
ప్రహస్తధూమ్రాక్షుల యుద్ధము 3-270-1 1155 
కుంభకర్ణుండు యుద్ధము సేయుట 3-271-1 1162 
ఇంద్రజిత్తు లక్ష్మణునితోడ యుద్ధము సేయుట 3-272-8 1171 
ఇంద్రజిత్తు లక్ష్మణునిచేతం జచ్చుట 3-273-22 1179 
శ్రీరాముడు రావణాసురుని సంహరించుట 3-274-24 1186 
మార్కండేయు(డు ధర్మరాజునకు సావిత్రుపాఖ్యానంబు సెప్పుట 3-277-5 1197 
సావిత్రి సత్యవంతుని వివాహం బగుట 3-279-25 1207 
సత్యవంతుడు సావిత్రీసహితుండై వనంబునకుం బోవుట 3-280-29 1213 
సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట 3-281-26 1220 
సత్యవంతుండు సావిత్రితోడ మరలి తన యాశ్రమంబునకు వచ్చుట 3-281-97 1234 
సూర్యుండు బ్రాహ్మణవేషంబున. గర్జునకు హితంబు సెప్పుట 3-284-4 1241 
సూర్యుండు గర్జునితో నింద్రుచే శక్తిం గైకొను మని సెప్పుట 3-286-14 1251 
కుంతి దుర్వాసునకు( బరిచర్య సేయుట 3-288-12 1257 
కుంతి సూర్యునివరంబున గర్భంబు దాల్చి కర్ణుం గాంచుట 3-292-1 1266 
ధర్మరాజు బ్రాహ్మణుని యరణి6 దెచ్చుటకు. బోవుట 3-295-7 1283 
నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్భితు లగుట 3-296-12 1289 
ధర్మరాజు యక్షప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట 3-297-26 1302 


అ ల 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వ శేషము 


(4వ ఆశ్వాసము 142వ పద్యము నుండి 5,6,7 ఆశ్వాసములు) 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరణ్యపర్వము -చతుర్ణాశ్వాసము 


ఇక్కడ నుండి ఎట్టాప్రెగ్గడ కవిత్వము 


అ~”౧ 


శ్రీమదాంధ్ర మహాభారతం అన్ని (వ్రాత ప్రతులలోనూ “ఇక్కడ నుండి ఎట్టాప్రెగ్గడ కవిత్వము” అనే శీర్షిక 
కానవస్తున్నది. విద్వాంసులు అందరు ఏకగ్రీవంగా ఈ విషయాన్ని ఆమోదిస్తున్నారు. 


ఎజ్జన పూరించిన ఆరణ్యపర్వశేషంలోని కవిత్వంలో ఆతడి ఆత్మీయతాము[ద్ర కనబడుతుంది. అయినను, 'సకలలోకైక 
విదితుడైన నన్నయభట్టు మహాకవీంద్రు సరస సారస్వతాంశ(ప్రశస్తి' తనను చెందగా తాను “తత్‌కవితారీతియుం గొంత 
దోపి - 'తద్రచనయ కా” ఆరణ్యపర్వశేషాన్ని పూరించానని చెప్పుకొన్నాడు. 


అనగా ఎజ్టాపైగ్గడ తాను వ్రాసిన భాగాన్ని నన్నయభట్టు పేరుమీదనే కొనసాగించాడు. ఆశ్వాసాంత పద్యాలు 
రాజరాజనశేం(ద్రుడి నంబోధనలే. ఆశ్వాసాంత గద్యలలో “ఇది సుకవిజనవినుత నన్నయభట్ట (ప్రణీతంబైన శ్రీ 
మహాభారతంబునందు' - అని రచించాడు. 


ఎజ్జాప్రెగ్గడ చేసింది నిష్కామ సారస్వతసేవ. శైలిలోనూ, కొన్ని ఛందోవిషయాలలోను ఎజ్టాపైగ్గడ తన వ్యక్తిత్వాన్ని 
నిరూపించుకొని ఉండటంచేత విమర్శకులు, సాహితీవేత్తలు ఈతడి భారతకవితకు గల విశిష్టతను గుర్తించి ఉన్నారు. 
భారతరచనవలననే 'కవిత్రయం'లో ఎజ్జనకు తరతరాల తెలుగుసాహిత్యచరిత్రలో సముచితస్థానం లభించింది. 
చ.  స్ఫురదరుణాంశురాగరుచి( బొంపిరివోయి నిరస్తనీరదా 

వరణము లై దళత్మమలవైభవజృంభణ ముల్లసిల్ల ను 

ద్దురతరహంససారసమధువ్రతనిస్వనముల్‌ సెలంగ6గాం 

గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ( జూడంగన్‌. 142 


ప్రతిపదార్థం: స్ఫురత్‌+అరుణ+అంశు, రాగ, రుచిన్‌= (ప్రకాశిస్తున్న ఎ(ర్రనికిరణాలుకల, అనగా-బాలసూర్యుడికాంతియొక్క 
తళతళచేత; పొంపిరి+పోయి= అతిశయించి; నిరస్త, నీరద+ఆవరణములు+ఐ= తొలగించబడిన మబ్బుల చుట్టుకొనుటలు 
కలవై, అనగా మబ్బులు (క్రమ్మటం తొలగినవై; దళత్‌, కమల, వైభవ, జృంభణము= వికసిస్తున్న పద్మాల సంపదయొక్క 
అతిశయం; ఉల్లసిల్లన్‌= వ్యక్తమయ్యేటట్టుగా; ఉద్దురతర, హంస, సారస, మధువ్రత, నిస్వనముల్‌= మిక్కిలి దట్టంగా 
EI: EY (30) ఠా యు 
వ్యాపించిన హంసలయొక్క, బెగ్గురు పిట్టలయొక్క, తుమ్మెదలయొక్క (మోతలు; చెలంగ(గాన్‌= విస్తరించగా; వాసర, 
ముఖంబులు= దినారంభసమయాలు, అనగా ప్రొద్దు పొడుపులు; శారద, వేళన్‌= శరత్కాలంలో; చూడంగన్‌= చూడటానికి; 
కరము= మిక్కిలి; వెలింగెన్‌= శోభించాయి. 


తాత్సర్యం: శరత్కాలంలో సూర్యోదయ సమయాలు కనులపండువుగా శోభిల్లాయి. అప్పుడు మబ్బులు క్రమ్మటాలు 
తొలగిపోయాయి, బాలభానుడి అరుణకిరణాలు విస్తరించాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా వెలుగొందాయి. 
హంసలు, బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు వెల్లివిరిశాయి. 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఉద్దురం అంటే దట్టంగా వ్యాపించటం, ఉద్దురతరము= మిక్కిలి దట్టంగా వ్యాపించటం. విశేషణాలకు 'తర-తమి 
ప్రత్యయాలు చేరినపుడు ఆధిక్యాన్ని సూచిస్తాయి. 
శా. దానాంభఃపటలంబునం బృథుపయోధారావళం దాల్చి గ 

ర్లానిర్మోషము బృంహితచ్చలనం బ్రచ్చాదించి ప్రావృట్పయో 

దానీకంబు శరద్దయంబున నిగూఢాకారతన్‌ డిగ్గె నాం 

గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్‌ వనాంతంబునన్‌. 143 


ప్రతిపదార్థం: వన+అంతంబునన్‌= అడవిలోపలిభాగంలో; మద+ఉత్కట, ద్విరద, సంఘంబుల్‌= పొగరు ఎక్కిన ఏనుగుల 
గుంపులు; దాన+అంభస్‌+పటలంబునన్‌= మదజలాల సముదాయంచేత; పృథు, పయస్‌+ధారా+ఆవళిన్‌= ఎక్కువైన నీటిధారల 
సముదాయాన్ని; తాల్చి= ధరించి; గర్జా, నిర్మోషము= మేఘాలు చేసే ధ్వనిని; బృంహిత+ఛలనన్‌= ఏనుగులు చేసే ఘీంకారం 
అనే మిషతో; ప్రచ్చాదించి= కప్పిపుచ్చి; ప్రావృట్‌+పయోద+అనీకంబు= వానకాలపు మబ్బుల గుంపు; శరద్‌+భయంబునన్‌= 
శరదృతువు వలని వెరపుచేత; నిగూఢ+ఆకారతన్‌= రహస్యమైన ఆకృతితో; డిగ్గెన్‌= (భూమికి) దిగినవి; నాన్‌+కాన్‌= 
అన్నట్టుగా; ఒప్పారెన్‌= విలసిల్హాయి. 


తాత్పర్యం: అడవిలో మదించిన ఏనుగులగుంపులు విలసిల్లాయి. శరత్కాలానికి వెరచి, వానకాలంలోని మబ్బుల 
గుంపు మారువేషంలో భూమికి దిగి వచ్చాయా అన్నట్టు అవి కన్పించాయి. మదించిన ఏనుగులు కాబట్టి వాటికి 
మదజలం (స్రవించటం కద్దు. అవి మబ్బులకు ఉండే నీటిజల్లులో అన్నట్టున్నాయి. అట్లే ఏనుగులు చేసే 

(om) ౧M ౧M wp 
బృంహితధ్వనులు మేఘాలగర్జనలో అన్నట్టున్నాయి. 


విశేషం: అలం : ఉత్ర్రేక్ష మదపుటేనుగులు ఉపమేయం. వానకారు మబ్బులు ఉపమానం. 


క. కలనీలకంఠకోలా। హలలీలలు సెల౧, రాజహంసకులంబుల్‌ 


విలసించె, సప్తపర్ణా । వలి విగళిత కుసుమ కుటజ వాటిక లడరెన్‌. 144 


ప్రతిపదార్థం: కల, నీలకంఠ, కోలాహల, లీలలు= అవ్యక్తమధురాలైన నెమళ్ళకలకల ధ్వనులతో కూడిన విలాసాలు; 
చెలలౌన్‌= ఒప్పినాయి; రాజహంస, కులంబుల్‌= రాజహంసల గుంపులు; విలసించెన్‌= శోభిల్హాయి; సప్త పర్గ+ఆవలి, విగళిత, 
కుసుమ, కుటజ, వాటికలు= ఏడాకుల అరటిచెట్ట గుంపులు; రాలిన పువ్వులు గల కొండమల్లె (పొన్న) పొదరిండ్డు; అడరెన్‌= 


విలసిలాయి. 
౧? 


తాత్సర్యం: నెమళ్ళ కలరవాలతో కూడిన ఆటలు విలసిల్లాయి. అనగా నెమళులు అవ్యక్తమధురాలైన ధ్వనులు 
చేస్తూ నృత్యం చేశాయి. రాజహంసలగుంపులు శోభిల్లాయి. ఏడాకుల అరటిచెట్ల గుంపులు మరియు పూలురాలిన 
కొండమల్లెల పొదలు విలసిల్లాయి. 


విశేషం: శరత్కాలంలో నెమళుల క్రేంకారనాదాలు విస్తరిల్లుతాయి. రాజహంసలకు శరదృతువు వినోదవిహారసమయం. ఆ 
బుతువులో కొండమల్లె (పొన్న) చెట్టనుండి తెల్లని పువ్వులు రాలుతాయి. 'రాజహంసకులములన్‌ దిలకించె సప్తపర్ణావళి 
విగళిత కుసుమ కుటజ వాటికల గెడనో - ఈ పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 


599 
మ. అతిగాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో 
షితపాధథోధిపయస్ము( డైన ముని దో(చెం బుణ్యతేజో మయా 
కృతి నయ్యామ్యదిగంతవీథి( బ్రకటక్రీడాకళాగర్వ గ 
ర్లితమందూకకళంకితాంబుశుచితాసిద్దిప్రదాచార్యు. డై. 145 


ప్రతిపదార్థం: అతిగాంభీర్య, విభూతిన్‌= మిక్కుటమైననిండుదనంతో కూడినవైభవంచేత; ఏక, చుళుక+అహంకార, నిళ్ళేషు 
శోషిత, పాథోధి, పయస్కుండు= ఒకపుడిసిలితో - గర్వంతో శేషం లేకుండ అంటే మిగులకుండగా ఎండించబడిన సము|ద్రజలాలు 
కలవాడు, అనగా గర్వంతో ఒక్క పుడిసిలి పట్టి సము(ద్రజలం అంతటినీ ఒక్కచుక్కకూడ మిగులకుండ ఎండింపచేసినవాడు; 
ఐన= అయినట్టి; ముని= బుషి అనగా అగస్తుడు, అగస్టనక్షత్రం; ఆ+యామ్య, దిగంత(దిక్‌+అంత)వీథిన్‌= ఆ దక్షిణదిశ 
చివరిభాగంలోని బాటలో; పుణ్య, తేజస్‌+మయ (తేదోమయ)+ఆకృతిన్‌= శుభం పావనం ఐన కాంతితో కూడినరూపంతో; 
(ప్రకట, (క్రీడా, కళా, గర్వ, గర్జిత, మండూక, కళంకిత+అంబు, శుచితా, సిద్ది ప్రద+ఆచార్యు(డు+ఐ= వ్యక్తమైన ఆటసొబగులోని 
పొగరుతో పెద్దధ్వని చేసే (బెక బెక మనే) కప్పలచేత బురదగా చేయబడిన నీటికి నిర్మలత్వ (ప్రాప్తిని ప్రసాదించే గురువై; 
తోటెన్‌= కానుపించాడు. 


తాత్సర్యం: ఆ శరత్కాలంలో ఆకసాన దక్షిణదిశలో అగస్త్యనక్షత్రం కన్పించింది. ఆ అగస్తుడు మిక్కుటమైన 
నిండు వ్యక్తిత్వంగల మహర్షి ఆయన సమస్త సముద్రజలాన్ని తనపుడిసిలి పట్టి, ఒక్కచుక్క మిగులకుండ త్రాగివేశాడు. 
అంతవరకు బెకబెకమని సవ్వడి చేస్తూ క్రీడాలాలసాలైన కప్పలవలన బురదగా చేయబడిన నీళ్లకు నిర్మలత్వాన్ని 
ప్రసాదించే గురువు ఆ అగస్త్యుడు. 


విశేషం: 1) వర్షాకాలంలో కప్పలు బెక బెక మంటాయి. అది కప్పలకు బుతుకాలం. వర్షాకాలంలో నీళ్లు బురదగా 
ఉంటాయికదా. శరత్కాలంలో అగస్త్యనక్షత్రోదయ మౌతుంది. అప్పుడు నీరు నిర్మల మౌతుంది. 2) అగస్త్యమహర్షి తన 
తపోమహిమవలన సము(ద్రజలాలను పుడిసిలితో పానంచేసిన పురాణగాథ సుప్రసిద్దం. కాలకేయాదిరాక్షస నిగ్రహార్థం అగస్త్యుడు 
సాగరజలాలను పుడిసిలి బట్టి నిశ్శేషంగా పానం చేశాడు. 
తే.  విశదశారదాంబుద పరివేష్టనమున । బొలుచు గగనంబు ప్రతిబింబములొ యనంగ 

వికచకాశవనీ పరివేష్టనమున । నతిశయిల్లె నిర్మలకమలాకరములు. 146 


ప్రతిపదార్థం: విశద, శారద+అంబుద, పరివేష్టనమునన్‌= స్వచ్చమైన శరదృతువుకు సంబంధించిన మబ్బుల చుట్టురేకచేత; 
పొలుచు= ఒప్పునట్టి; గగనంబు= ఆకాశంయొక్క; |ప్రతిబింబములు+ఒ= మారురూపాలో; అనంగన్‌= అన్నట్టుగ; వికచ, కాశ, 
వనీ, పరివేష్టనమునన్‌= పూచిన రెల్టుచెట్ట గుంపులతో చుట్టబడటంచేత; నిర్మల, కమల+ఆకరములు= స్వచ్చమైనసరస్సులు 
(కమల+ఆకరములు= పద్మాలకు నెలవులు); అతిశయిల్లైన్‌= శోభిల్హాయి. 


తాత్సర్యం: తెల్లని శరత్కాల మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆకసానికి ప్రతిరూపాలో అను నట్టు తెల్లనిపూలు పూచిన 
రెల్లుమొక్కలచేత చుట్టుకొనబడిన నిర్మలసరస్సులు శోభిలాయి. 
cc లు EF 


విశేషం: అలం : ఉత్రేక్ష 2) శరదృతువులోని మేఘాలు తెల్లగా ఉంటాయి. అవి ఆకసంలో ఉంటాయి. రెల్లుపూలుకూడ 
తెల్లగా ఉంటాయి. అవి సరస్సుల చుట్టూ ఉంటాయి. శరదృతువులో రెల్లుపూలు పూస్తాయి. ఆకసం నిర్మల సరోవర జలాలలో 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆకాశంలోని తెల్లమబ్బులే నిర్మలమైన నీటిలో ప్రతిఫలించాయా అన్నట్టు సరోవరాలలో రెల్లుపూలు 
C3 లా వ 


శోభిల్హాయి. 


వ. అట్టి శారదాగమంబున నుత్ఫుల్లకమలకల్తారకేసరకరాళకలితకల్లోలమాలినియు, ననేకమునిలోకసతత 
సంసేవ్యమాన విపుల పులినోత్సంగయు, నిరంతర తీర వానీర వనమండలీవిలసితయు, నాకాశసంకాశవిశద 
సలిలయు నైన సరస్వతీమహానది ననుదినస్నానపానాదివిశేషంబులం బరితోషంబు నొందుచు. 
బాండునందనులు మరుభూమిం గొన్నిదినంబులు వసియించి, తదనంతరంబ ధౌమ్యాదిభూసురులు 
నింద్రసేనాదిభృత్యులు దోడ నరుగుదేర( గామ్యకవనంబునకు వచ్చి, యచ్చటిమునులచేత నభినందితులై, 
యందు సముచితవర్తనంబుల నున్నంత; నొక్కనాండు. 147 


ప్రతిపదార్థం: అట్టి, శారద+ఆగమంబునన్‌= శరత్కాలం వచ్చినప్పుడు; ఉత్సుల్ల, కమల, కల్పార, కేసర, కరాళ, కలిత, కల్లోల 
మాలినియున్‌= వికసించిన పద్మాలయొక్క ఇంచుక తెలుపు ఇంచుక ఎరుపురంగు కల సౌగంధిక పుష్పాలయొక్క కింజల్కాల 
సర్జ రసతైలంతో కూడిన కెరటాల దొంతరలదండ కలదిన్నీ; అనేక, ముని, లోక, సతత, సంసేవ్యమాన, విపుల, 
పులిన+ఉత్సంగయున్‌= పెక్కు మంది బుషులసముదాయంచేత ఎల్లపుడు ఆరాధించబడుతున్న విశాలమైన ఇసుకతిన్నైలనెడి 
ఒడి కలదిన్నీ; నిరంతర, తీర, వానీరవన, మండలీ విలసితయున్‌= దట్టంగా ఒడ్డునందుండే నీటి ప్రబ్బలి తోపుల గుంపులచే 
శోభిల్లేదిన్నీ; ఆకాశ, సంకాశ, విశద, సలిలయున్‌= ఆకసంతో సరిపోలే స్వచ్చమైన నీరు కలదిన్నీ; ఐన; సరస్వతీ, మహానదిన్‌= 
సరస్వతి అనే పేరు కల గొప్ప ఏటిలో; అనుదిన, స్నాన, పాన+ఆది, విశేషంబులన్‌= (ప్రతిరోజు స్నానం చేయటం నీరు 
త్రాగటం మున్నగు గొప్ప పనులచేత; పరితోషంబున్‌= సంతసాన్ని; ఒందుచున్‌= పొందుతూ; పాండునందనులు= పాండవులు; 
మరుభూమిన్‌= మరువు అనే పేరుకల దేశంలో; కొన్ని, దినంబులు= కొన్ని రోజులు; వసియించి= నివసించి; తద్‌+ 
అనంతరంబు+అ= అటుపిమ్మట; ధౌమ్య+ఆది, భూసురులున్‌= ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మణులున్నూ, ఇంద్రసేన+ఆది, 
భృత్యులు= ఇంద్రసేనుడు మున్నగు సేవకులున్నూ; తోడన్‌= తమతో; అరుగుదేరన్‌= రాగా; కామ్యక, వనంబునకున్‌= 
కామ్యకం అనే పేరు కల అరణ్యానికి వచ్చి; అచ్చటి, మునులచేతన్‌= అచట ఉన్న బుషులచేత; అభినందితులు+ఐ= 
సంతోషింపజేయబడినవారై; అందున్‌= (ఆ కామ్యకవనంలో;) సముచిత వర్తనంబులన్‌= ఎప్పటికప్పటికి సరిపడే పనులు చేస్తూ; 
ఉన్న+అంతన్‌= ఉండగా; ఒక్క, నాండు= ఒక రోజున. 


తాత్పర్యం: అది శరదృతువు. ఆ శరత్కాలంలో సరస్వతీ మహానదిలో నిత్యమూ (క్రుంకులిడుతూ, ఆనదీజలాలు 
(త్రాగుతూ పాండవులు సంతోషంతో మరుదేశంలో కొన్ని నాళ్ళు గడిపారు. వికసించిన కమలాలతో, సౌగంధికపుష్పాలతో, 
ఆ పుష్పపరాగ తైలంతో తడిసిన కెరటాల దొంతరలతో, పెక్కుమంది బుషులచేత ఎల్లప్పుడు ఆరాధించబడే 
ఇసుకతిన్నెలతో పాండవులకు ఆ సరస్వతీనది కనులపండువుగా కన్పించింది. అటు పిమ్మట పాండవులు ధౌమ్యుడు 
మున్నగు (బ్రాహ్మణులు, ఇంద్రసేనుడు మున్నగు సేవకులు తమతోపాటు రాగా, కామ్యకవనం చేరి అక్కడి 
బుషులచేత అభినందించబడి, అచట యథోచితకర్తవ్యాలు నెరవేరుస్తున్నారు. ఒకనాడు. 


విశేషం: మహాభారతంలో పలుతావుల సరస్వతీ మహానది (ప్రసక్తి ఉన్నది. వేదాలలో పెక్కుపర్యాయాలు సరస్వతీనది అభివర్షితం. 
ఇప్పుడు (ప్రయాగ గంగా యమునా సంగమ క్షేత్రం. ఒకానొకప్పుడు సరస్వతికూడ అచ్చటనే కలిసెడిదనీ, అందుచేతనే దానికి 
'త్రివేణీక్షేత' మనే నామం ఏర్పడిం దనీ పెద్దల ప్రవచనం. ఇప్పుడు సరస్వతి “అంతర్వాహిని” అని అంటారు. భారతదేశంలో 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 601 


ఏర్పడిన భౌగోళికమైన మార్పులలో పేర్కొన దగింది సరస్వతీనది అంతర్జానం. ఒకనొకప్పుడు జీవనదిగా ఉన్న సరస్వతీ 
మహానది ఎప్పుడు ఎట్టు ఇంకిపోయింది? ఈ విషయంపై పెక్కురు ఇంకను పరిశోధనలు చేస్తున్నారు. 


క. వాసవనందనసణఖు. డగు | భూసురు( డొకం డరుగుదెంచి భూవినుతగుణో 
ద్దాసితు ధర్మజు విప్రస । భాసీనుం గాంచి యిట్టు లనియెం బ్రీతిన్‌. 148 


బు 


ప్రతిపదార్థం: వాసవ నందన నఖుండు+అగు= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడి యొక్క మిత్రుడు అయిన; 
భూసురుండు+ఒకండు= ఒక (బ్రాహ్మణుడు; అరుగుదెంచి= వచ్చి; భూ, వినుత, గుణ+ఉద్భాసితున్‌= భూమి యందలి 
ప్రజలచేత పొగడబడిన మంచి లక్షణాలు కలిగి (ప్రకాశిస్తున్న; విప్ర, సభా+ఆసీనున్‌= (బ్రాహ్మణు లున్నసభలో కూర్చొని 
ఉన్నవాడిని; ధర్మజున్‌= ధర్మరాజును; కాంచి= చూచి; ప్రీతిన్‌= సంతోషంతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: (బ్రాహ్మణులమధ్య కూర్చొని కొలువుదీరి ఉన్న ధర్మరాజువద్దకు, అర్జునుడిమి(త్రు డైన (బ్రాహ్మణుడు 
ఒకడు వచ్చి అనురాగంతో ఈ విధంగా వచించాడు. 


చ. “జనవర! నీవు. దమ్ములును సమ్మద మొప్పంగ నివ్వనంబునం 
దునికి ధ్రువంబుగా విని మహ్మోజ్జ్వలతేజు(డు దేవకీసుతుం 
డనఘు(డు మిమ్ము. జూచుటకునై యిదె వచ్చుచునున్నవాండు మీ 
కును ననిశంబు( దా హితమ కోరుచునుండు నతండు నెయ్యుండై. 149 


ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా!; నీవున్‌= నీవున్నూ; తమ్ములును= (నీ) సోదరులున్నూ; సమ్మదము+జఒప్పంగన్‌= పీతి 
ఇంపెసలారగా; ఈ+వనంబునందున్‌= ఈ అడవిలో; ఉనికి= ఉండటం; (ధ్రువంబుగాన్‌= నిశ్చయంగా; విని= ఆలకించి; 
మహా+ఉజ్ఞ్యల, తేజుండు= గొప్పగా వెలుగొందే కాంతి కలవాడు; అనఘుండు= పాప రహితుడు; దేవకీ, సుతుండు= దేవకి 
యొక్క కుమారుడు; మిమ్మున్‌+చూచుటకున్‌+ఐ= మిమ్ములను దర్శించటానికి; ఇదె= ఇదిగో; వచ్చుచున్‌+ఉన్నవా(డు= 
వస్తున్నాడు; అతండు= అతడు (దేవకీసుతుడైన ఆ కృష్ణుడు); తాన్‌= తాను; నెయ్యు(డు+ఐ= మి(త్రుడై; మీకునున్‌= మీకు; 
అనిశంబున్‌= ఎల్లప్పుడున్నూ; హితము+అ= మేలునే; కోరుచున్‌+ఉండున్‌= కోరుతుంటాడు. 


తాత్సర్యం: 'ధర్మరాజా! ఈ అడవిలో నీవూ, నీసోదరులూ నెమ శదితో ఉన్నట్లు నిశ్చయంగా తెలిసికొని, మీకు సదా 
మేలుకోరే మీ మిత్రుడు, గొప్ప తేజస్వి, పాపరహితుడు, దేవకీసుతుడు అయిన శ్రీకృష్ణుడు మిమ్మల్ని చూడవలె ననే 
కోరికతో ఇక్కడకు ఇప్పుడే వస్తున్నాడు. 


వ. మటియు ననేకయుగనహస్రజీవియు నప్రవేయతవఃప్రభాసియు వినుతవిధేయుండును నైన 
మార్మండేయుండును భవదీయదర్శనార్ధం బీక్షణంబ చనుదెంచు' నని చెప్పిన యనంతర ముహూర్తంబున.1 50 


ప్రతిపదార్థం: మజియున్‌= అదియునుంగాక; అనేక, యుగసహస్ర, జీవియున్‌= పెక్కు వేల యుగాలు టబ్రదికినట్టివాడున్నూ; 
అప్రమేయ, తపస్‌+(ప్రభాసియున్‌= గొప్ప తపస్సుచేత (ప్రకాశించే వాడున్నూ; వినుత, విధేయు(డునున్‌= మహాత్ములయెడ 
అణకువ కలవాడున్నూ; ఐన= ఐనట్టి; మార్కండేయుండును= మృకండుమహామునిపుత్రుడున్నూ; భవదీయ, దర్శన+అర్థంబు= 
నిన్ను చూడటం కొరకై; ఈ క్షణంబు+అ= ఈ నిమేషకాలంలోనే, చనుదెంచున్‌= వస్తాడు; అని చెప్పిన, అనంతర, 
ముహూర్తంబునన్‌= అనిచెప్పిన తరువాతి క్షణంలోనే. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంతేకాక, పెక్కువేల యుగాలు జీవించినవాడున్నూ, గొప్ప తపస్సు చేసిన వాడున్నూ, మహాత్ములపట్ల 
వినయవిధేయతలు చూపేవాడున్నూ, మృకండు మహర్షి పుత్రుడున్నూ ఐన మార్కండేయుడు ఈ క్షణంలోనే నిన్ను 
చూడటంకొరకై వస్తున్నాడు” అని చెప్పిన మరుక్షణంలోనే. 


శ్రీకృష్ణుడు సత్యభామతోడ( బాండవులయొద్దకు వచ్చుట (సం. 3-180-7) 


(ఈక 


శైబ్యసుగ్రీవాదిజవనాశ్వయుక్త మై । యాబద్దనూత్నరత్నాంశుపటల 
భాసితం బై చారుపతగ పతాకా వి । భూషితగగన మై పొలుపు మిగులు 
దివ్యరథంబున దేవకీసుతుండు ప్రి । యంబున సత్యభామాన్వితముగం 
దరళసౌదామినీదామసముజ్జ్వల । ధారాధరోత్సంగతలమునందు 


ఆ. శచియు. దాను వెలుంగు శతమఖుండును బోలె | నరుగుదెంచె ఘనరథాంగనేమి 
విపులఘోష తాండవిత బర్హిశబ్ద శ | బ్ఞాయమాన వనవిభాగు6 డగుచు. 151 


ప్రతిపదార్థం: శైబ్య, సుగ్రీవ+ఆది, జవన+అశ్వ, యుక్తము+ఐ=శైబ్యం' 'సుగ్రీవం' మొదలైన వేగంగా పోయే గుర్రాలతో 
కూడినదై; ఆబద్దనూత్నరత్న+అంశు, పటల, భాసితంబు+ఐ= కూర్చబడిన రతనాల వెలుగుల సముదాయంతో (ప్రకాశించేదై; 
చారు, పతగ, పతాకా, విభూషిత గగనము+ఐ= మనోహర మైన పక్షి (గరుత్మంతుడి) జెండాచేత అలంకరించబడిన ఆకసం 
కలిగినదై; పొలుపు, మిగులు= అందంతో అతిశయించిన; దివ్య, రథంబునన్‌= దేవతాసంబంధమైన మహిమ కల్గిన తేరియందు; 
దేవకీ సుతుండు= దేవకి కుమారుడైన శ్రీకృష్ణుడు; ప్రియంబునన్‌= (ప్రేమతో; సత్యభామా+అన్వితముగన్‌= సత్యభామతో 
కూడి; తరళ, సౌదామినీ, దామ, సముజ్ఞ్యల, ధారాధర+ఉత్సంగ, తలమునందున్‌= మెరుస్తున్న మెరుపు తీగల దండలతో 
ప్రకాశిస్తున్న మేఘాల ఒడియందు; శచియున్‌+తాను, వెలుంగు, శతమఖుండును, పోలెన్‌= (భార్యయైన) శచితోపాటు 
వెలుగొందే దేవేంద్రుడివలె; ఘన, రథాంగ, నేమి, విపుల ఘోష తాండవిత, బర్జ్మి శబ్ద, శబ్హాయమాన, వన, విభాగుయ+అగుచున్‌= 
గొప్పవైన రథచ(క్రాల పట్టాలయొక్క ఎక్కువైన నాదంచేత నర్తిస్తున్న నెమళ్ళు చేసే సవ్వడులచేత ధ్వనిస్తున్న అడవి కలవాడౌతూ; 
అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు, తన దేవేరి అయిన సత్యభామతోపాటు, రథాన్ని ఎక్కి గొప్ప వైభవం 
ఒప్పారేటట్టుగా ధర్మరాజును సందర్శించటానికై ఏతెంచాడు. శ్రీకృష్ణుడు సత్యభామతోపాటు రథంపై ఉన్నప్పుడు 
వారిరువురు మెరపు తీగలతో మిరుమిట్లు గొల్పుతూ ఉన్న మేఘాల మధ్య (ప్రకాశిస్తున్న దేవేంద్రుడూ శచీదేవివలె 
వెలుగొందారు. ఆ రథంమీద గరుడలాంఛనంతో చెక్కబడిన జెండా ధగ ధగ లాడుతున్నది. ఆ రథానికి శైబ్యసుగ్రీవాది 
అశ్వాలు పూన్ఫబడ్డాయి. అది పొదగబడిన (క్రొత్త రత్నాల కాంతులతో వెలుగొందుతూ ఉన్నది. ఆ రథచక్రాల 
సవ్వడి మేఘగరనలవలె ధ్వనించింది. ఆ ధ్వనికి అడవిలో ఉన్న నెమళ్ళు నృత్యం చేయసాగాయి. 


విశేషం: శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం. విష్ణుదేవుడి రథానికి కట్టే గుజ్జాలు. 1. శైబ్యం 2. సుగ్రీవం 3. మేఘపుష్పం 
4. వలాహకం. మేఘగర్దనలకు నెమళ్ళు నృత్యం చేయటం సహజం. ఆ శ్రీకృష్ణుడి రథచక్రఘోష మేఘగర్జనను పోలటంచేత 
అక్కడ అడవిలోని నెమళ్ళు నృత్యం చేసినట్టు ఇక్కడ అభివర్షితం. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 603 


వ. ఇట్లు వచ్చి వాసుదేవుండు రథావతరణంబు సేసి, ధర్మనందనున కభివందనం బొనరించి, భీమార్లున 
నకుల సహదేవులం గౌంగిలించుకొని, ద్రౌపదిం గారవించి, ధౌమ్యాది మహీసురులచేత నభినందితుం 
డయ్యె; నంత. గౌంతేయాగ్రజుండు గదాధరునకు నర్హ్యాదిసత్కారంబులు నిర్వర్తించి, తమ్ములుం దానును 
విప్రజనంబులు నతనిం బరివేష్టించి యుండి; రప్పుడు కృష్ణుండు ధనంజయుం దన చేరువ నునిచికొని 
చిరకాల దర్శనోల్లసితంబు లైన యాలోకనంబుల నతని యాకారం బత్యాదరంబున నభినందించి ధర్మరాజున 
కి ట్లనియె. 152 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; వచ్చి= ఏతెంచి; వాసుదేవుండు= వసుదేవుడి కుమారుడైన శ్రీకృష్ణుడు; రథ+అవతరణంబు 
+చేసి= తేరునుండి దిగి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; అభివందనంబు+ఒనరించి= నమస్కారం చేసి; భీమ+ అర్జున, 
నకుల, సహదేవులన్‌= భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; (ద్రౌపదిన్‌+ 
గారవించి= (ద్రౌపదిని మన్నించి; ధామ్య+ఆది, మహీ సురులచేతన్‌= ధౌమ్యుడి మొదలైన బ్రాహ్మణులచేత; అభినందితుండు+ 
అయ్యెన్‌= అభినందించబడినవాడు అయ్యాడు; అంతన్‌= అంతట; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో మొదటివాడు- 
ధర్మరాజు; గదా ధరునకున్‌= శ్రీకృష్ణుడికి; అర్హ్య+ఆది, సత్కారంబులు= స్వాగత పురస్సర మైన పూజాద్రవ్యాలు ఇవ్వటం 
మొదలైన మన్ననలు; నిర్వర్తించి= చేసి; తమ్ములున్‌+తానును= తన సోదరులున్నూ తానున్నూ; విప్ర జనంబులున్‌= 
బ్రాహ్మణులున్నూ; అతనిన్‌= అతడిని (అనగా శ్రీకృష్ణుడిని); పరివేష్టించి+ఉండిరి= చుట్టూ కూర్చొని ఉన్నారు; అప్పుడు= 
ఆ సమయంలో; కృష్ణుడు; ధనంజయున్‌= అర్జునుడిని; తన చేరువన్‌= తనకు దగ్గరగా; ఉనిచికొని= ఉంచుకొని; చిరకాల, 
దర్శన+ఉల్లసితంబులు+ఐన= చాలాకాలానికి చూడటంవలన మిక్కిలి వికసించిన; ఆలోకనంబులన్‌= చూపులతో; 
అతని+ఆకారంబు= అతడి (అర్జునుడి) రూపాన్ని; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి మన్ననతో; అభినందించి= సంతోషపడేటట్లు 
చేసి; ధర్మరాజునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: వసుదేవుడికుమారుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా వచ్చి రథాన్ని దిగి, ధర్మరాజుకు నమస్కరించాడు. 
భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని కౌగిలించుకొని మన్నన తెలిపాడు. (ద్రౌపదిని గౌరవించాడు. 
ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులు శ్రీకృష్ణుడిని గౌరవించారు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి అర్థ్యాన్ని ఇచ్చి, స్వాగత 
సత్కారాలు సలిపాడు. అంతట ధర్మరాజూ అతని తమ్ములూ బ్రాహ్మణులూ శ్రీకృష్ణుడి చుట్టూ కూర్చున్నారు. 
అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని తనకు దగ్గరగా చేర్చుకొని, చాలాకాలం తరువాత కలిసికొనటంచేత ఏర్పడిన 
అభిమానం చొప్పున అతడిపై అనురాగం జాలువారే చూపులు పరపి, అభినందించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


విశేషం: శ్రీకృష్ణుడి గద పేరు కౌమోదకి”. శ్రీకృష్ణుడికి దానివలన గదాధరుడు అనే పేరు ఏర్పడింది. 


సీ. “భాగ్యంబు గాదె యీ పార్టుండు హరు డాది । యైన నిర్ణరసమూహంబువలన 
నెలమిం గృతాస్తు(డై యేతెంచు; టరయంగ | ధన్యుండ వైతివి ధర్మతనయ! 
నీ ధర్మనిష్టయు నీ తపంబును జూవె । యింతకు గారణం బిద్దచరిత! 
రాజ్యంబుకంటెను రాజేంద్ర! ధర్మంబె । యిష్టమై యుండు నీ కెల్లనాండు ; 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వేదవేదాంగ విదుండవు, వివిధయజ । కర్త వైతి, ధనుర్వేదకర్మరు(డవు, 
ar అలి రా 
ధరణి యెల్ల నేలెడి రాజధర్మ మమర । సులభ మయ్యె నీ కిహపరశోభనంబు. 153 


ప్రతిపదార్థం: ఈ పార్టుండు= ఈ అర్జ్హునుండు; హరుండు+ఆది+ఐన= శివుడు మున్నగువారైన; నిర్ణర, సమూహంబువలనన్‌= 
దేవతల సముదాయం వలన; ఎలమిన్‌= (ప్రీతితో; కృత+అ(స్ర్తుడు+ఐ= ఆర్జించిన అస్రాలు కలవాడై; ఏతెంచుట= రావటం; 
భాగ్యంబు, కాదె= అదృష్టం కదా; అరయంగన్‌= పరిశీలించగా; ధర్మతనయ!= ఓధర్మరాజా!; ధన్యుండవు+ఐతివి= చరితార్జుడవు 
అయినావు; నీ, ధర్మ, నిష్టయున్‌= నీకు ధర్మం నిర్వహించటంలో ఉన్న తదేకదీక్షయున్నూ; నీ, తపంబును= శరీరక్లేశాన్ని 
ఓర్చుకొని, ఇంద్రియాలను కైవసం చేసికొనే నీ సాధన; చూవె= కదా; ఇంతకున్‌+కారణంబు= ఇంతవరకు మీరు సాధించిన 
ఘనకార్యాల సముదాయానికి హేతువు; ఇద్ద, చరిత!= (ప్రకాశించే నడవడి కలవాడా!; రాజ+ఇం(ద్ర!= రాజేంద్ర= రాజులలో 
ఇంద్రుడివంటి వాడా, రాజగ్రేష్టుడా!; నీకున్‌+ఎల్లనాండు= నీకు అన్ని సమయాలలో; రాజ్యంబు కంటెను= భూమిని పాలించటం 
కంటె కూడా; ధర్మంబు+ఎ= ధర్మమే; ఇష్టము+ఐ+ఉండున్‌= సమ్మతమై ఉంటుంది; వేద, వేద+అంగ, విదుండవు= వేదాలను, 
వేదాంగాలను తెలిసినట్టి పండితుడవు; వివిధ, యజ్ఞ, కర్తవు+ఐతివి= ఎన్నో జన్నాలు చేసినవాడవు అయితివి; ధనుస్‌+వేద, 
కర్మరఠు(డవు= విలువిద్యలో ఆరితేరినవాడవు; ధరణి+ఎల్లన్‌= భూమినంతటిని; ఏలెడి= పరిపాలించేటి; రాజధర్మము= రాజులకు 
సంబంధించిన కర్తవ్యనిర్వహణం; అమరన్‌= ఒప్పియుండగా; నీకున్‌= నీకు; ఇహ, పర, శోభనంబు= ఈ లోకంలోనూ 
పరలోకంలోనూ కూడ కలిగే మేలు సులభము+అయ్యెన్‌= సులువు అయింది. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ అర్జునుడు పరమేశ్వరుడు మొదలుగా గల దేవతలనేకుల దయవలన అగస్తలాభం 
పొంది రావటం నీ భాగ్యంకదా! దానివలన నీవు కృతార్జుడ వైనావు. ఓ పవిత్రచరిత్రా! ధర్మాచరణలో నీకున్న నిష్ట, 
నీ తపస్సే దీనికంతకు కారణం. ఓ రాజ[శ్రేష్ణుడా! నీ కెల్లపుడూ రాజ్యంకంటె ధర్మమే ఇష్టమై ఉంటుంది. నీవు 
వేదవేదాంగాలను తెలిసినవాడవు, అనేక యజ్ఞాలు చేసినవాడవు, విలువిద్యలో ఆరితేరినవాడవు. భూమి నంతటినీ 
పరిపాలించగల రాజధర్మం నీయందు (ప్రకాశిస్తూ, నీకు ఇహంలోనూ పరంలోనూ శుభాన్ని సులభ సాధ్యం చేసింది. 


చ. దమమును సత్యయుక్తియును ధెర్యనిరూఢియు నిత్యతృప్తియున్‌ 
శమమును నీకు నైజములు; సన్మతి నర్దవశంబు6 గామలో 
భములును బొంద; వట్లగుటం బార్జివకుంజర! ధర్మరాజనా 
మమునం ద్రిలోకపూజ్యమహిమం బొగడొందెద వివ్విధంబునన్‌.' 154 


ప్రతిపదార్థం: పార్థివ, కుంజర!= రాజులలో (శ్రేష్టుడైనవాడా!; దమమును= ఇంద్రియ ని[గ్రహమున్నూ; సత్య, యుక్తియును= 
నిజాన్నే మాటాడే నైపుణ్యమున్నూ; ధైర్య, నిరూఢియున్‌= చిత్త స్టైర్యమున్నూ; నిత్య, తృప్పియున్‌= ఎల్లప్పుడున్నూ తనివి 
చెందటమున్నూ; శమమును= అంతరింద్రియ నిగ్రహమున్నూ; నీకున్‌= నీకు (ధర్మరాజునకు); నైజములు= స్వభావసిద్దాలు; 
సత్‌+మతిన్‌= సన్మతిన్‌= మంచి బుద్ది ఉండటంచేత; అర్థ వశంబున్‌= ధనానికి లోబడటం; కామలోభములును+పొందవు= 
కోర్కెలకు దురాశలకు నీవు లోబడవు; అట్టు+అగుటన్‌= ఆ విధంగా ఉండటంచేత; ధర్మరాజ నామమునన్‌= ధర్మరాజు అనే 
పేరుతో; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; (త్రిలోక, పూజ్య, మహిమన్‌= మూడులోకాలలో ఆరాధించదగిన గొప్పదనంతో; 
పొగడు+ఒందెదవు= కీర్తి నార్జిస్తూ ఉన్నావు. 


తాత్పర్యం: ఇంద్రియ నిగ్రహం, సత్యసంధత, ధైర్యసాహసాలు, ఎల్లప్పుడూ తనివిచెంది ఉండటం, అంతరింద్రియ 
నిగ్రహం నీకు సహజగుణాలు. మంచిబుద్ది కలవాడవైనందున నీవు ధనానికి లోబడిఉండవు. నీకు దురాశలు లేవు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 605 


రాజులలో శ్రేష్టుడవైన ఓధర్మరాజా! నీవు సార్థకనామధేయుడవు. అందుచేతనే, నీకు మూడులోకాలలోనూ 
ఆరాధించదగిన గొప్పదనం ఏర్పడింది.” 


వ. అని వెండియు. 155 


ప్రతిపదార్థం: అని, వెండియున్‌= అనిచెప్పి, మరియు. 


తాత్సర్యం: అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. 


శా. “ద్యూతవ్యాజమునన్‌ సభాంగణమునన్‌ దుర్యోధనుం డట్లు దు 
ర్నీతిం గూరి యొనర్జినట్టి యఘముల్‌ నిష్కంపధైర్యోన్నమ 
చ్చేతస్సారు(డ వైన నీ కొకనికిం జెల్లెన్‌ సహింపంగ; వి 
ఖ్యాతక్షాంతులు లేరె ధార్మికులు? నిక్కం, బిట్టిరే యెవ్వరున్‌? 156 


ప్రతిపదార్థం: ద్యూత, వ్యాజమునన్‌= జూదం అనే మిషచేత; సభా+అంగణమునన్‌= సభా ప్రదేశంలో; దుర్యోధనుండు= 
దుర్యోధనుడు; అట్టు= ఆవిధంగా; దుస్‌+నీతిన్‌+కూరి= చెడ్డ నీతిలో చొచ్చి; ఒనర్భినట్టి= చేసినట్టి; అఘముల్‌= పాపాలు; 
నిస్‌+కంప, ధైర్య+ఉత్‌+నమత్‌+చేతస్‌+సారుండవు+ఐన= చలించని ధైర్యంచేత పెంపొందించబడిన మనస్‌ స్టైర్యం కలిగినవాడవు 
అయిన; నీకున్‌+ఒకనికిన్‌= నీకు ఒక్కడికి మాత్రమే; సహింపంగన్‌+చెల్లెన్‌= ఓర్చుకొనటానికి వీలైంది; ధార్మికులు= ధర్మం 
(ప్రకారం నడచుకొనేవారు; విఖ్యాత, క్షాంతులు= పేరు కెక్కిన సహనస్వభావం కలవారు; లేరె= లేరా, (అనగా ఉన్నారు కాని); 
ఎవ్వరున్‌= ఇంకెవ్వ రైనను; నిక్కంబు= నిజంగా; ఇట్టిరు+ఏ= ఇట్టి వారలా? (నీవంటివారలు కారు సుమా). 


తాత్సర్యం: 'ధర్మరాజా! ఆనాడు నిండుకొలువుకూటంలో జూదం అనే మిష కల్పించి దుర్యోధనుడు ఆరీతిగా 
ఎంతటి దురంతాలకు ఒడి గట్టాడు! అటువంటి ఘోరమైన పాపకృత్యాలను నీవు కాబట్టి సహించ గలిగావు. నీ 
క్షమాగుణం ప్రశంసించతగింది, చలించని మనోధైర్యంతో కూడిన అట్టి సహనం నీకొక్కడికే చెల్లింది. లోకంలో 
సహనశీలురు పలువురు ఉండవచ్చు నేమో కాని, నిజంగా నీవంటివారు మరెవ్వరైనా ఉన్నారా? 


ఉ. ఉల్లము సత్యసంయమము నూనినవా(డవు నీవు విక్రమం 
బొల్లమి గౌరవాధములయుద్దతి యమ్మెయి. జెల్లెగాక; యొం 
డెల్లను నేల? నీదుమది నించుక కిన్క జనించినన్‌ మహీ 
వల్లభ! యష్ట రూపటిదె వారక వైరికులంబు సర్వమున్‌. 157 


ప్రతిపదార్థం: మహీవల్లభ!= భూమికి భర్తవైన ఓ రాజా- ధర్మరాజా! సత్య, సంయమమున్‌= సత్యవ్రతం గల; ఉల్లమున్‌= 
మనస్సును; ఊనినవాండవు= కలవాడవు; నీవు= నీవు; విక్రమంబు+ఒల్లమిన్‌= పరాక్రమం ప్రదర్శించటానికి ఇష్టపడకపోవటంచేత; 
కౌరవ+అధముల= కౌరవ కులంలో నీచులైనవారి (దుర్యోధనాదులయొక్క); ఉద్దతి= దర్పం; ఆ+మెయిన్‌= ఆవిధంగా; 
చెల్లెన్‌+కాక= సాగింది కాని; ఒండు+ఎల్లనున్‌+ఏల?= వేరొక రీతి అంతా ఎందుకు?; నీదు, మదిన్‌= నీ మనస్సులో; ఇంచుక, 
కిన్క= కొంచెం కోపం; జనించినన్‌= పుట్టినట్లెతే (కలిగినట్లెతే); అపుడు+అ= అస్ట= అప్పుడే; వారక= ఉడుగక; వైరి, 

అలతి యై G & 
కులంబు= శత్రుసముదాయం; సర్వమున్‌= సమస్తమున్నూ; రూపు+అబుదె= నశించదా? 


సం శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ధర్మరాజా! నీవు సత్యసంధతతో కూడిన హృదయంకలవాడవు. హింసతో కూడిన పరాక్రమం నీకు 
ఇష్టం కాలేదుకాని, నీవే కాస్త కోపించి విజృంభించి ఉంటే కౌరవులదర్సం ఆ విధంగా కొనసాగిఉండేది కాదు. 
వేరుమాట లెందుకు? నీ మనస్సులో ఇంచుక కోపం ప్రజ్వరిల్లినట్టయితే నీ శత్రువు లందరూ ఆ క్షణంలో నశించి 
పోయి ఉండేవారుకదా! 


చ. వినుత భవన్నియోగ మను వేల యలంఘ్యము గాన యిమ్మెయిన్‌ 
ఘనభుజవీచివిభ్రమవికాసము. జూపక నిల్లె. గాక స 
జ్ఞననుత! చూడ నీ యనుజసాగరముల్‌ దటితోడ విద్విష 
జ్ఞనలయకాలులై కడ(గు సర్వజగంబుల నాక్రమింపంగన్‌. 158 


ప్రతిపదార్థం: సత్‌+జన నుత!= మంచివారిచేత పొగడబడినవాడా!; నీ+అనుజసాగరముల్‌= నీ తమ్ములు అనే సముద్రాలు; 
వినుత= గొప్పగా పొగడబడిన; భవత్‌+నియోగము+అను, వేల= నీయొక్క ఆజ్ఞ అనే చెలియలికట్ట; అలంఘ్యము= దాట రానిది; 
కాన= కాబట్టి; ఈ+మెయిన్‌= ఈవిధంగా; ఘన, భుజ, వీచి, విభ్రమ, వికాసమున్‌= గొప్పవైన భుజాలు అనే కెరటాల ఉవ్వెత్తు 
పొంగును; చూపక నిల్చెన్‌+కాక= (ప్రదర్శించకున్నాయి కాని; చూడన్‌= అరయగా; తజీతోడన్‌= అవకాశం వచ్చినపుడు; 
విద్విషత్‌+జన, లయకాలులు+ఐ= శత్రువులు అయిన జనులకు ప్రళయకాలంలోని యములు జబౌతూ; సర్వ జగంబులన్‌= 
అన్ని లోకాలను; ఆ(క్రమింప(గన్‌= కైవసం చేసికొనటానికి; కడంగున్‌= పూనుకొంటాయి. 


తాత్సర్యం: నీ తమ్ములు సముద్రాలవంటివారు. నీ ఆనతి అనే చెలియలికట్ట వారికి మీరరానిది. అందుచేత వారు 
పరా(క్రమవిజృంభణం చూపక ఆగారు. వారి భుజ పరాక్రమ(ప్రాభవం ఉవ్వెత్తుగా లేచి పొంగారే కడలి కెరటాల 
వంటిది! అయినప్పటికిని అవకాశం వచ్చినప్పుడు సమస్తలోకాలను ఆ(క్రమించుకొనగలిగిన శక్తి వారికి ఉన్నది. అదను 
దొరికినప్పుడు వారు శత్రువులను ప్రళయకాలంలోని యముడివల విజృంభించి నాశనం చేయగలరు! 


విశేషం: అలం: రూపకం. ధర్మరాజు నియోగం=వేల. అనుజులు= సాగరాలు, ఘనభుజాలు= వీచి విభ్రమ వికాసం. 
ఉపమేయాలకు, ఉపమానాలకు అభేదాధ్యవసాయం కల్పించబడింది. ప్రళయకాలంలో సముద్రాలు, యముడు విజ్బంభించటం 
ఉపపన్నం. 
ఉ. అంధక వృష్టి భోజ కుకురాన్వయభూపతు లెల్ల నీదెసన్‌ 

బాంధవ సౌహృద ప్రణయ భక్తివిశేషము లొప్ప నీ మనో 

గ్రంథి యడంగ(జేయ నెసకంబునం బూనినవారు లోభ మో 

హాంధులు ధార్తరాష్తులు జనాధిప! మార్కొనువారె వారలన్‌? 159 


ప్రతిపదార్థం: జన+అధిప!= జనులకు అధిపతి అయినవాడా, ఓ ధర్మరాజా! అంధక, వృష్టి భోజ, కుకుర+అన్వయ, 
భూపతులు+ఎల్లన్‌= అంధక, వృష్టి భోజ, కుకుర వంశాలకు సంబంధించిన రాజులు అందరున్నూ; నీదెసన్‌= నీయెడ; 
బాంధవ, సౌహృద, ప్రణయ, భక్తి విశేషములు+ఒప్పన్‌= చుట్టరికం, మైత్రి, (పేమ, ఆరాధనతో కూడిన గొప్పభావాలు 
అలరారేటట్టుగా; నీ, మనస్‌+(గ్రంథి= నీ మనస్సుకు సంబంధించిన కంతివంటి బాధను; అడంగన్‌+చేయన్‌= అణగేటట్లు 
చేయటానికి; ఎసకంబునన్‌= మిక్కుటమైన ఉత్సాహంతో; పూనినవారు= పట్టుదల వహించి ఉన్నారు; ధార్తరాష్రులు= ధృతరాష్ట్రుడి 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 607 


కుమారులైన కౌరవులు; లోభ, మోహ+అంధులు= దురాశచేత, (భ్రాంతిచేత కనులు కాననివారు; వారలన్‌=వారిని (ఆ 
రాజులనందరిని); మార్కొనువారు+ఎ?= ఎదిరించి పోరాడగలిగినవారా? 


తాత్పర్యం: ధర్మరాజా! అంధక, వృష్టి భోజ, కుకుర వంశాలకు చెందిన ప్రభువులు అందరూ నీయెడ బంధు 
ప్రేమతో, స్నేహంతో, పూజ్యభావంతో నీ మానసిక వ్యాకులతను పోగొట్టటానికై ఉత్సహిస్తున్నారు. దురాశతో భ్రాంతితో 
కన్నులు కన్పించక (గ్రుడ్డివారైన ధార్తరాష్రులు ఆ రాజులను అందరిని ఎదిరించి పోరాడగలరా? 


క. చతురంభోధిపరీత । క్షితితల సామ్రాజ్యలక్ష్మికిం బతివి జగ 
న్నుత! నీవ; నీవు దలంచిన | నతిదుష్కర మెందు లే దనర్గ౪ళమహిమన్‌.” 160 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= లోకంలోని ప్రజలచేత పొగడబడినవాడా, ఓ ధర్మరాజా!; నీవు+అ= నీవే; చతుర్‌+అంభస్‌+ధి, 
పరీత, క్షితి తల, సామ్రాజ్య, లక్ష్మికిన్‌= నాలుగు సముద్రాలచేత చుట్టుకొనబడి ఉన్న గొప్ప రాజ్యసంపదకు; పతివి= భర్తవు; 
అనర్గళ, మహిమన్‌= అడ్డు లేని ప్రాభవంతో; నీవు= నీవు; తలంచినన్‌= తలచుకొంటే; ఎందున్‌= ఎచ్చటను; అతిదుష్కరము= 
మిక్కిలి చేయలేనిది అంటూ ఏదీ; లేదు= లేదు. 


తాత్పర్యం: జగత్తులోని ప్రజలచేత పొగడబడిన ఓ ధర్మరాజా! నీవు సంకల్పిస్తే చేయలేని పని ఎక్కడాలేదు. 
నాలుగుసముద్రాలచేత ఆవరించబడిన సువిశాల సామ్రాజ్యానికి నీవే సార్వభౌముడవు.” 


విశేషం: జగత్‌+నుత= జగన్నుత, జగత్తు అనగా జగత్తులోని ప్రజలు. ఇది అజహల్లక్షణ అని ఆలంకారిక నిర్దేశం. జగత్తు 

అనే పదాన్ని వదలకుండ జగత్తులోని (ప్రజలు అని ఇట అర్థం చెప్పవలసివచ్చింది. కావున అజహత్‌= వదలని, లక్షణ= 

లక్షణార్హం. 

వ. అనిన సంతసిల్లి కుంతీనందనుండు దేవకీనందనుతోడ 'దేవా! యెవ్విధంబున నైన నల్పావశిష్టంబైన 
వనవాసకాలంబును నజ్ఞాతవర్తనంబును దీర్చి, లోకనింద్యంబు గాని విక్రమంబునం బగటి జయింప( 
గోరెదము; దీని నంతయు నిర్వహించు భారంబు నీయదియ; నిన్ను శరణంబు సొచ్చిన మాకుం 
బరమశోభనంబులును సులభంబు లగుట నిశ్చయంబుగాదె! యనియె; నప్పుడు కృష్ణుండు నిజసమీపంబున 
నున్న పాంచాలిం జూచి యిట్లనియె. 161 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; కుంతీనందనుండు= కుంతియొక్క కొడుకు ధర్మరాజు; సంతసిల్లి= సంతోషించి; 
దేవకీనందనుతోడన్‌= దేవకియొక్క కొడుకైన శ్రీకృష్ణుడితో; దేవా!= (ప్రభువా!; ఏ+విధంబునన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; 
అల్ప+అవశిషస్టంబు+ఐన= కొద్దిగా మిగిలి ఉన్నట్టి; వన, వాస, కాలంబునున్‌= అడవిలో నివసించవలసిన సమయాన్ని; అజ్ఞాత, 
వర్తనంబును= ఒరులకు తెలియకుండ (బ్రదుక వలసిన నడవడికను; తీర్చి= నిర్వహించి; లోక, నింద్యంబు కాని= లోకులచేత 
నిందింపదగని; విక్రమంబునన్‌= పరా(క్రమంచేత; పగణన్‌= శత్రువులను; జయింపన్‌+కోరెదము= గెలువటానికి కోరుకొంటున్నాం; 
దీనిన్‌+అంతయున్‌= ఈ పనినంతటిని; నిర్వహించు= నెరవేర్చే; భారంబు= బరువు; నీ+అది+అ= నీదే; నిన్నున్‌= నిన్ను; 
శరణంబు+చొచ్చిన= కాపాడవలెననే కోరికతో (ప్రార్థించి చేరిన; మాకున్‌= మాకు (పాండవులకు); పరమ, శోభనంబులును= 
గొప్ప మేళ్ళు; సులభంబులు+అగుట= సులువుగా చేకూరుట; నిశ్చయంబు= (ధ్రువం; కాదె= కదా; అనియెన్‌= అని అన్నాడు; 
అప్పుడు= ఆ సమయంలో, కృష్ణుండు= కృష్ణుడు; నిజసమీపంబునన్‌+ఉన్న= తనకు దగ్గరగా ఉన్న; పాంచాలిన్‌= ద్రౌపదిని; 
చూచి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు ధర్మరాజు సంతోషించాడు. అప్పుడు ధర్మరాజు ఈవిధంగా సమాధానం 

చెప్పాడు- 'దేవా! మా ఒడంబడిక (ప్రకారం ఇంక మేము నిర్వహించవలసిన అరణ్యవాసం ఎంతోకాలం మిగిలి 

ఉండలేదు. ఆ స్వల్పవనవాసాన్నీ, మరియు ఒకయేడు అజ్ఞాతవాసాన్నీ ఎటో ముగియజేసికొన్నపిమ శట మాపరా(క్రమం 
ల C7 

చూపటం మంచిది. అప్పుడు మమ్మల్ని లోకం నిందించదు కదా! దీనినంతా నిర్వహించేభారం నీదే. మేము 

నీభక్తులం; నిన్ను శరణు చొచ్చిఉన్నాం. ఇక మాకు మేలు కలగటం (ధ్రువం”. అంతట శ్రీకృష్ణుడు తనకు దగ్గరగా 

నిలిచిఉన్న (ద్రౌపదితో ఈవిధంగా పలికాడు. 


సీ, నీ పుత్తులేవురు నీరజలోచన! | యదుకుమారులు( దారు ముదముతోడ 
ననుపమ స్నేహసమాహితహృదయు లై | కరిహయారోహణపరతం దగిలి 
యాడుచు, వివిధశస్తాస్ర ప్రయోగముల్‌ | గజిచుచు నొండెల్ల మటిచి యున్న 
వారు; ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర । జాతంబు లెల్లను బ్రీతి నొసంగెం; 


ఆ. దన్వియా సుభద్ర తన పుత్తుకంటె నీ; తనయులందు( గూర్ష్మి( దనరం జేయు; 
నూటడిల్లు మింక; నుజ్జ్వలోన్నతుల( బెం । పారం గాల మనతిదూర మయ్యె. 162 


ప్రతిపదార్థం: నీరజలోచన!= పద్మాలవంటి కన్నులు కల (ద్రౌపదీ! నీపుత్రులు= నీకొడుకులు; ఏవురు= ఐదుగురు; యదు, 
కుమారులున్‌= యదువంశంలోని బాలురూ; తారు= తామూ; ముదముతోడన్‌= సంతోషంతో; అనుపమ, స్నేహ, సమాహిత, 
హృదయులు+ఐ= సాటిలేని చెలిమితో ఏకమైన హృదయాలు కలవారలై; కరి, హయ+ఆరోహణ, పరతన్‌= ఏనుగులను, 
గుర్రాలను ఎక్కి స్వారి చేయటంలోని దీక్షతో; తగిలి+ఆడుచున్‌= ఉత్సహిస్తూ; వివిధ, శస్త్ర+అ(స్తప్రయోగముల్‌= పెక్కు 
శస్రాలను అస్త్రాలను ప్రయోగించటం; కజచుచున్‌= నేర్చుకొంటూ; ఒండు+ఎల్లన్‌, మజచి, ఉన్నవారు= మిగిలినది అంతా 
విస్మరించి ఉన్నారు; వారికిన్‌= ((దౌపదికుమారులకు, యాదవకుమారులకు); (ప్రద్యుమ్నుండు; దివ్య+అ'స్త, జాతంబులు+ఎల్లను= 
దైవసంబంధ మైన మం(త్రబాణ సముదాయాలను అన్నింటిని; ప్రీతిన్‌= సంతోషంతో; ఒసరౌన్‌= ఇచ్చాడు; తన్వి, ఆ సుభద్ర= 
సుకుమారి అయిన ఆ సుభద్ర; (శ్రీకృష్ణుడి చెల్లెలు- అర్జునుడిభార్య); తన, పుత్రుకంటెన్‌= తనకొడుకు (అభిమన్యుడి) కంటె; 
నీ, తనయులందున్‌= నీయొక్క కొడుకులయందు; కూర్మిన్‌= (పేముడిని; తనరన్‌+చేయున్‌= విలసిల్లజేస్తుంది; ఇంకన్‌= 
ఇకమీద; ఊణుడిల్లుము= ఉపశాంతిచెందుము; ఉజ్జుల+ఉన్నతులన్‌+పెంపు+ఆరన్‌= వెలుగొందే అభివృద్ధితో అతిశయించటానికి; 
కాలము= సమయం; అనతిదూరము+అయ్యెన్‌= తక్కువ దూరం అయింది- అంటే సమీపించింది. 


తాత్సర్యం: “ద్రౌపదీ! నీఐదుగురు కొడుకులు యాదవరాజకుమారులతో పాటు సంతోషంగా కాలం గడుపుతున్నారు. 
వారు యదుకుమారులతోపాటు ఏనుగులను ఎక్కటం, గుర్రాలను స్వారీ చేయటం మున్నగు వీరకృత్యాలతో 
అస్త్రశస్త్రాలు ప్రయోగించటం అభ్యసిస్తూ మిగిలిన అంశాలను అన్నిటినీ మజచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రద్యుమ్నుడు 
వారందరికి దివ్యాస్రాలను ప్రీతితో ఇచ్చాడు. సుభద్ర తన కొడుకుమీదకంటె, ఎక్కువ (ప్రేముడితో నీకొడుకులను 
ఆదరిస్తున్నది. ఇక నీవు ఊరడిల్లవచ్చును. పాండవులెల్లరు ఉజ్జ్వలమైన ఉన్నతులతో వెలుగొందే శుభసమయం 
సమీపిస్తున్నది. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 609 


మార్కండేయుండను మహాముని పాండవులయొద్దకు వచ్చుట (సం. 3-180-39) 


వ. అని యాశ్వాసించు సమయంబునం బరమతపోవృద్దుం డయిన మార్మండేయుండు సనుదెంచినం 
గృష్టుండును బాండవులును నతని నెదుర్కొని యథోచితవిధులం బూజించిరి; మునీంద్రుండును బ్రత్యేకంబ 
వారి కుశలంబు లడిగె: దదనంతరంబ యందటు నాసీనులై యున్నయెడ. బాండవహితార్జియై 
వనజోదరుం డమ్మునివరున కి ట్లనియె. 163 


ప్రతిపదార్థం: అని= ఆవిధంగా చెప్పి; ఆశ్యాసించుసమయంబునన్‌= (ద్రౌపదిని) ఓదార్చే సమయంలో; పరమ, తపస్‌+వృద్దుండు= 
మిక్కుట మైన తపస్సుచేత అధికుడైన వాడు; మార్కండేయుండు= మార్కండేయుడు (అనెడి ముని); చనుదెంచినన్‌= రాగా; 
కృష్ణుండును= శ్రీకృష్ణుడును; పాండవులును; అతనిన్‌= (మార్కండేయుడిని); ఎదుర్కొని= ఎదురుగా వెడలి స్వాగతం చెప్పి; 
యథా+ఉచిత, విధులన్‌= ఆ (సమయానికి) తగినట్టు, సం(ప్రదాయానికి అనుగుణమైన మర్యాదలతో; పూబించిరి= ఆరాధించారు; 
ముని+ఇంద్రుండును= బుషులలో శ్రేష్టుడు అయిన మార్కండేయుడును; ప్రత్యేకంబు+అ= విడివిడిగా, విశేషంగా; వారి 
కుశలంబులు= వారి యోగక్షేమాలు; అడిగెన్‌= ప్రశ్నించి తెలిసికొన్నాడు; తద్‌+అనంతరంబు+అ= అటుమీదట; అందయున్‌= 
అందరును; ఆసీనులు+ఐ+ఉన్న+ఎడన్‌= కూర్చొని ఉన్న సమయంలో; పాండవ, హిత+అర్థి+ఐ= పాండవులమేలు కోరినవాడై; 
వనజ+ఉదరుండు= శ్రీకృష్ణుడు; ఆ+మునివరునకున్‌= ఆమునులలో శ్రేష్టుడైన వాడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవిని ఊరడించాడు. ఆ సమయాన తపోవృద్దుడైన మార్కండేయ 
మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చిన మునీశ్వరుడికి కృష్ణుడూ పాండవులూ ఎదురేగి ఆహ్వానించి, ఆతిథ్యస్వాగత 
మర్యాదలతో అతడిని అర్చించారు. మార్కండేయుడు అందరి యోగక్షేమాలు విచారించాడు. అందరు కూర్చొని 
ఉన్నపిదప, పాండవుల మేలుకోరేవాడై శ్రీకృష్ణుడు ఆ మునివరుడితో ఇట్టా పలికాడు. 


ఉ. 'ఏనును బాండునందనులు నిమ్మునిముఖ్యులు నిప్పు లోకస 

మ్మానితవాక్య! నీదయిన మంజులవాగమృతప్రవాహమున్‌ 

వీనులదోయి నించుచును వేడుక. గ్రోలికొనంగ నాత్మలం 

బూనెద; మస్మదీప్పితము పూర్ణము సేయంగ నర్హ మెమ్మెయిన్‌. 164 
ప్రతిపదార్థం: లోక, సమ్మానిత, వాక్య!= లోకంలోని జనులచేత గౌరవించబడినమాటలు కలవాడా!; ఏనును= నేనున్నూ; 
పాండునందనులున్‌= పాండవులున్నూ; ఈ+ముని ముఖ్యులున్‌= మునులలో శశ్రేష్టులైన వీరున్నూ; ఇవ్ష= ఇప్పుడు; 
నీదు+అయిన= నీ యొక్క; మంజుల, వాక్‌+అమృత, (ప్రవాహమున్‌= మనోహరమైన మాటలు అనే అమృతధారను; వీనులదోయిన్‌= 
రెండుచెవులలోనూ; నించుచును= నింపుకొంటూ; వేడుకన్‌+(క్రోలికొనంగన్‌= సంబరంతో ఆస్వాదించ గోరి; ఆత్మలన్‌+పూనెదము= 
మనసార కోరుకొంటాము; ఏ+మెయిన్‌= ఏవిధంగానైనా; అస్మత్‌+-ఈప్పితము= మాకోరిక; పూర్ణము, చేయంగన్‌= నెరవేర్చటానికి; 
అర్హము= తగింది. 


తాత్పర్యం: 'వాక్య నిపుణుడవైన మార్కండేయమహర్షీ నేనున్నూ, పాండవులున్నూ ఇక్కడి మునిశ్రేష్టులున్నూ మీ 
మాటలను వినవలె నని ఉవ్విళ్ళూరుతున్నాం. మీ పలుకులు లోకంలోని (ప్రజ లెల్లరూ గౌరవించేవి. మీ వాగమృతం 
మా వీనులకు విందు చేయాలి. మా ఈ కోరికను తాము దయచేసి మన్నించ వేడికోలు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. కావున. 165 
తాత్పర్యం: కాబట్టి. 


క దేవ నరదేవ ధరణీ । దేవ చరిత్రములు భర్శదేవత లనంగా 
భూవినుత లయిన సతుల ప్ర । భావము లెటి(గింపు మోలిం బ్రస్పుటములుగన్‌. 166 


ప్రతిపదార్థం: దేవ, నరదేవ, ధరణీదేవ, చరిత్రములు= దేవతలయొక్కయు, రాజులయొక్కయు, (బ్రాహ్మణులయొక్కయు 
జరిగినకథలు; భర్భదేవతలు= పతివ్రతలు; అన(గాన్‌= అని; భూవినుతలు= భూమియందు కీర్తించబడినవారు అనగా 
అశేషభూజనులచేత (ప్రశంసించబడినవారు; అయిన; సతుల= మంచి ఇల్దాండ్ర యొక్క; (ప్రభావములు= మహిమలు; ఓలిన్‌= 
వరుసగా; ప్రస్సుటములుగన్‌= తేటతెల్ల మయ్యేటట్టుగా; ఎటీగింపుము= తెలియజెప్పుము. 


తాత్సర్యం: దేవతల, రాజుల, బ్రాహ్మణుల వృత్తాంతాలను, మహాపతివ్రతలుగా భూలోకంలో యశస్సు నార్జించిన 
సతీమణుల మహిమలను వరుసగా తేటతెల్ల మయ్యేటట్టు ఎజిగించుము.' 


వ. అని యడుగుచున్నయెడ నారదుం డేంగుదెంచిన, నందటు ప్రత్యుద్గతు లయి ప్రణమిల్లి యాతని 
నుచితసత్మారంబులం బ్రీతునింజేసిన, నమ్మహాముని మార్కండేయునింజూచి 'కృష్ణపాండవప్రియార్థంబుగా( 
బరమపుణ్య కథాకథనం బొనరింతువుగాక!' యని పలికి వారల నామంత్రణంబు సేసి నిజేచ్చం జనియె; 
దదనంతరంబ ధర్మతనయుండు మార్కండేయున కి ట్లనియె. 167 


ప్రతిపదార్థం: అని, అడుగుచున్న; ఎడన్‌= ఆ విధంగా (ప్రశ్నిస్తున్న సమయంలో; నారదుండు= నారదుడు; ఏంగుదెంచినన్‌= 
రాగా; అందణు= అచట ఉన్న పాండవులు మున్నగువారు అందరున్నూ; (ప్రత్యుగ్గతులు+అయి= లేచి (సగౌరవంగా) 
నిల్చినవారై; ప్రణమిల్లి= నమస్కరించి; ఆతనిన్‌= ఆ నారద మహర్షిని; ఉచిత, సత్కారంబులన్‌= తగినమర్యాదలతో 
(మన్నించి); ప్రీతునిన్‌= సంతృప్తి చెందినవాడినిగా; చేసినన్‌= చేయగా; ఆ+మహాముని= ఆ నారదమహర్షి మార్కండేయునిన్‌; 
చూచి; కృష్ణు పాండవ, (ప్రియ+అర్థంబుగాన్‌= శ్రీకృష్ణుడికి పాండవులకు సంతసం కలిగేటట్టుగా; పరమ పుణ్య, కథా, 
కథనంబు= గొప్పశుభ ఫలాల నిచ్చే వృత్తాంతాలను చెప్పటం; ఒనరింతువు+కాక= చేయుదువు గాక; అని పలికి= అని చెప్పి; 
వారలన్‌; ఆమం(త్రణంబు, చేసి= వీడ్కోలు చెప్పి; నిజ+ఇచ్చన్‌= తనకు ఇష్టమైన చొప్పున; చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+ 
అనంతరంబు+అ= అటు పిమ్మట; ధర్మతనయుండు= ధర్మపుత్రుడు; మార్కండేయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: అని (ప్రశ్నిస్తున్న సమయాన నారదమహాముని అక్కడికి వచ్చాడు. అందరున్నూ ఆమహర్షికి ఎదురేగి 
నమస్కరించి, తగిన మర్యాదలతో సంభావించి అతడిని ఆనందింప జేశారు. ఆ నారదమహర్షి మార్కండేయుడిని 
చూచి, “కృష్ణుడు, పాండవులు సంతోషించేటట్టు పుణ్యకథలు చెప్పుము” అని పలికి, వారలను వీడ్కొని తాను ఇచ్చ 
వచ్చిన చొప్పున వెళ్ళాడు. అటుపిమ్మట ధర్మరాజు మార్కండేయ మహర్షితో ఈ విధంగా అన్నాడు. 


సీ,  కడంి ధర్మముతోడ నడచుచు నే మిట్లు । దందడి దుఃఖంబు6 బొందుటయును 
నేపున నెప్పుడు పాపంబు సేయుచు । ధృతరాష్ట్రజులు సుఖోన్నతు లగుటయుం 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 611 


గని యివ్విపర్యయమునకు నే నూహింతు(। బాయక నరు. డిప్తు సేయు కర్మ 
మున ఫల మిందు. బొందునొ? పరలోకంబు । నందు. బొందునొ? యిందు నందు గనునొ? 


ఆ. విశ్వకర్తయైన యీశ్వరు( గానని । పురుషు€ గర్మఫలము పొరయకున్నె ? 
యొడలితోన( గృతము వెడలిపోవునొ? యిది । దెలియవలయు నాకు నలఘుపుణ్య ! 168 


ప్రతిపదార్థం: అలఘుపుణ్య!= తక్కువకాని, అనగా గొప్పపుణ్యం కలవాడా!; కడంగి= పూని; ధర్మముతోడన్‌= న్యాయంతో 
కూడిన (ప్రవర్తనతో; నడచుచున్‌= (ప్రవర్తిస్తూ; ఏము= మేము; ఇట్టు= ఈవిధంగా; దందడి= అధికమైన; దుఃఖంబు= బాధ; 
పొందుటయును= అనుభవించటయున్నూ; ఏపునన్‌= అతిశయించి; ఎప్పుడు= ఎల్లప్పుడు; పాపంబు= పాపం; చేయుచున్‌= 
ఆచరిస్తూ; ధృతరాష్టజులు= ధృతరాష్ట్రుడి కొడుకులు; సుఖ+ఉన్నతులు= సౌఖ్యాన్ని పొందటంచేత గొప్పవారు; అగుటయున్‌; 
కని= చూచి; ఈ+విపర్యయమునకున్‌= ఈతారుమారునకు; ఏన్‌= నేను; ఊహింతున్‌= ఈవిధంగా ఊహచేస్తాను (భావిస్తాను); 
నరుండు= మానవుడు; ఇవ్లు= ఇపుడు; చేయు= ఒనరించే; కర్మమునన్‌= పనివలన; ఫలము= ఫలితం; ఇందున్‌= ఈ 
ఇహలోకంలో; పొందునొ?= అనుభవిస్తాడా?; పర, లోకంబునందున్‌= మరణించిన పిదప ఐన లోకంలో; పొందునా?= 
అనుభవిస్తాడా?; ఇందున్‌= ఈ లోకంలోనూ; అందున్‌= పరలోకంలోనూ; కనునొ?= పొందుతాడా?; విశ్వ కర్త+ఐన= 
సృష్టినిర్మాత అయిన; ఈశ్చరున్‌= దేవుడిని; కానని= చూడని; పురుషున్‌= మనుజుని= మానవుడిని; కర్మఫలము= చేసిన 
పనుల ఫలితం; పారయక+ఉన్ని= చేరకుండునా; ఒడలితోనన్‌= దేహంతోనే; కృతము= చేసినకర్మ; వెడలిపోవునా?= 
తొలగిపోతుందా?; ఇది= ఈవిషయం; నాకున్‌, తెలియవలయున్‌= నాకు తెలిసికొనవలసినట్టిది. 


తాత్పర్యం: 'మార్కండేయ మహామునీ! మేము పూనికతో ధర్మం ఆచరిస్తున్నవారమే అయినప్పటికీ ఈవిధంగా 
ఇడుమలు పొందుతూ మిక్కుట మైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ధృతరాష్ట్రుడి కొడుకులు ఎల్లప్పుడు పాపకార్యాలనే 
చేస్తున్నవారే అయినప్పటికీ గొప్పసౌఖ్యాలను అనుభవిస్తున్నారు. ఈ విపరీతస్థితిని గురించి నేను ఎక్కువగా 
ఆలోచించవలసి వస్తోంది. నా ఈ ధర్మసందేహాన్ని దయచేసి తాము తీర్చాలి. మనుజుడు ఈభూలోకంలో ఇప్పుడు 
చేసే కర్మఫలం ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాడా? పరలోకంలో అనుభవిస్తాడా? లేక ఇహంలోనూ పరంలోనూ కూడా 
అనుభవిస్తాడా? సృష్టికర్తఅయిన పరమేశ్వరుడిని సందర్శించని మానవుడిని కర్మఫలం పొందకుండా ఉంటుందా? 
మరణించిన పిదప శరీరపాతంతోపాటు చేసిన కర్మకూడా వెడలిపోతుందా? ఓ మహానుభావా! ఈ విషయాన్ని నాకు 
తేటతెల్లం చేయండి. 


విశేషం: ఇది గొప్ప ప్రశ్న! చెడ్డవారు ఎందుకు సౌఖ్యాలు అనుభవిస్తున్నారు? మంచివారికే ఎందుకు దుఃఖం సం ప్రాప్తిస్తున్నది? 

మహాభారతంలో ఈ ప్రశ్నకు సమాధానం పలుతావుల చర్చించబడింది. 

వ. ఇంతయు నెటింగింప నీవ యర్హుండ' వనిన( బరమజ్ఞాననిధి యైన యత్తపోనిధి యతని కి ట్లనియెం “దొల్లి 
విధాత ప్రథమకల్పంబున నత్యంతనిర్మలంబులును ధర్మతంత్రంబులును నైన శరీరంబులు సృజియించిె; నట్లు 
పుట్టింపంబడిన యా మనుష్యులు మహాసత్త్వసంపన్నులు, సత్యవాదులు, సత్యసంకల్పులు, బ్రహ్మభూతాత్ములు, 
స్వచ్చందజీవులు నై దేవయానంబుల విహరించుచు ననాయాసంబున నధికఫలసిద్దింబొందుచు, సర్వ 
ధర్మజ్ఞలై విగతమత్సరులై బహుసహస్రసంతానులై బహుసహస్ర సంవత్సరాయుష్యులై వర్తిల్లుచుండి; రంత 


a. D౨5౧ 


గాలాంతరంబునం గామక్రోధాది గుణంబులు దమ్ముం బొందుటయు మాయా ప్రవర్తనులై దేవతలచేత 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


విడువంబడి యల్పాయువులు, నల్పబలశరీరసత్తుులును, దరిద్రులును, నిష్పలారంభులును, బహురోగ 
పీడితులును, నాస్తికులును నై యొండొరుల మెచ్చక దురితంబులు సేయుచుందిర్యగ్యోనులం బుట్టుచు, 
నరకాగ్నులం గ్రాంగుచు, గతాగతభ్రమణంబుల నలయం దొడంగి; రిట్లు దిరుగుచున్న సంసార 
చక్రంబునందు. 169 


ప్రతిపదార్థం: ఇంతయున్‌= ఈ విషయాన్ని అంతటిని; ఎజింగింపన్‌= తెలియచెప్పటానికి; -ఈవు+అ= నీవుమా(త్రమే; 
అర్హుండవు= తగినవాడవు, సమర్జ్హుడవు; అనినన్‌= అని చెప్పగా; పరమ, జ్ఞాన, నిధి+ఐన= మిక్కిలి గొప్ప దైన జ్ఞానానికి నెలవు, 
పాదు అయిన; ఆ+తపనస్‌+నిధి= తపస్సుకు ఆకరమైనవాడైన ఆ మార్కండేయ మహర్షి అతనికిన్‌= అతడికి అనగా 
ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు; తొల్లి= పూర్వకాలంలో; విధాత= (బ్రహ్మదేవుడు; 'ప్రథమ+కల్పంబునన్‌= 
మొట్టమొదటి 'కల్పం'లో (కల్పం అనగా మనుష్యమానంలో నాలుగు యుగాలు వేయిమారులు తిరిగి వస్తే బ్రహ్మకు ఒక 
పగలు జొతుంది); అత్యంత, నిర్మలంబులును= మిక్కిలి స్వచ్చమైనవిన్నీ; ధర్మ, తంత్రంబులును+ఐన= ధర్మాన్ని అనుసరించి 
నడిచేవిన్నీ అయిన; శరీరంబులు= దేహాలు; సృబియించెన్‌= నిర్మించాడు; అట్టు= ఆవిధంగా; పుట్టింపంబడిన= సృజించబడిన; 
ఆ, మనుష్యులు= ఆ మానవులు; మహాసత్త్య సంపన్నులు= మిక్కిలి బలవంతులు; సత్యవాదులు= నిజం మాటాడేవారున్నూ, 
సత్యసంకల్పులు= నిజమయ్యే కోరికలు కలవారున్నూ; (బ్రహ్మ భూత+ఆత్ములు= జ్ఞానానుభూతిని పొందినవారున్నూ, 
(బ్రహ్మస్వరూపాన్ని పొందినవారు); స్వచ్చందజీవులును+ఐ= స్వాతంత్ర్యం కలిగి నడవడికను దిద్దుకొనినవారున్నూ అయి; 
దేవ, యానంబుల= దేవతలు చరించే మార్గాలలో; విహరించుచున్‌= తిరుగుతూ; అనాయాసంబునన్‌= (శ్రమలేకుండగా; 
అధిక, ఫల, సిద్దిన్‌= మిక్కుటమైన ఫలితం లభించటాన్ని; పొందుచున్‌= పొందుతూ; సర్వ, ధర్మ, జ్ఞులు+ఐ= అన్నిధర్మాలను 
తెలిసినవారై; విగత, మత్సరులు+ఐ= పోయిన మాత్సర్యం కలవారై అనగా అసూయాద్వేషాలు లేనివారై; బహుసహ(న్ర 
సంతానులు+ఐ= పెక్కువేలమంది కొడుకులు, కూతుళ్ళు కలవారై; బహుసహ(స్ర, సంవత్సర+ఆయుష్యులు+ఐ= పెక్కువేలేండ్ల 
ఆయుర్దాయం కలవారై; వర్తిల్దుచున్‌+ఉండిరి= (బ్రదుకుతూ ఉండేవారు, సంచరిస్తూ ఉండేవారు; అంతన్‌= అటుపిమ్మట; 
కాల+అంతరంబునన్‌= తరువాతి కాలంలో; కామ, (క్రోధ+ఆది, గుణంబులు= కామం, కోపం మొదలైన లక్షణాలు; 
తమ్మున్‌= తమను (అనగా ఆ మానవులను); పొందుటయున్‌= చేరటంవలన; మాయా, (ప్రవర్తనులు+ఐ= చెడు నడవడిక 
కలవారై; దేవతలచేతన్‌= వేల్పులచేత; విడువన్‌+పడి= వదలివేయబడినవారై; అల్ప+ఆయువులు= తక్కువ కాలం (బ్రదికేవారు; 
అల్ప, బల, శరీర, సత్తులును= తక్కువబలం, కల్గిన దేహం, సత్త్యగుణంకలవారున్నూ; దరి(ద్రులును= బీదవారున్నూ; 
నిష్పల+ఆరంభులును= ఫలించని ప్రయత్నాలు చేసేవారు - అనగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యేవారున్నూ; బహు, రోగ, 
పీడితులును= పెక్కు జబ్బులచేత బాధపడేవారున్నూ; నాస్తికులునున్‌+ఐ= వేదాలను, దేవుడిని తిరస్కరించే వారున్నూ అయి; 
ఒండొరులన్‌= ఒండు+ఒరులన్‌= ఒకరిని ఒకరు; మెచ్చక= అంగీకరించక; దురితంబులు= పాపాలు; చేయుచున్‌= ఆచరిస్తూ; 
తిర్యక్‌+యోనులన్‌= జంతువులయందు, పక్షులయందు; పుట్టుచున్‌= జన్మిస్తూ; (తిర్యగ్యోనులందు పుట్టటం అంటే 
పక్షిజాతులందుగాని, మృగజాతులందుగాని జన్మించటం); నరక+అగ్నులన్‌= నరకంలోని నిప్పు లందు; (క్రాగుచున్‌= 
మండుతూ; గత+ఆగత, (భ్రమణంబులన్‌= పోవటం, రావటం - అంటే చావటం పుట్టటం అనే వలయాలలో తిరగటంవలన; 
అలయన్‌+తొడంగిరి= అలసట చెందారు; ఇట్ల్టు= ఈ రీతిగా; తిరుగుచున్న; సంసార, చ(క్రంబునందున్‌= (ప్రపంచ మనే 
వలయంలో. 


తాత్పర్యం: ఆ ప్రశ్నకు ఆ మార్కండేయమహర్శి మాత్రమే సముచితసమాధానం చెప్పగల సమర్గుడని ధర్మరాజు 
ఆ మహర్షిని ప్రశంసించాడు. గొప్పుజ్ఞానం కలవాడైన మార్కండేయమహర్షి ధర్మరాజుతో ఈవిధంగా చెప్పాడు. 
'ఓధర్మరాజా! పూర్వకాలంలో, (బ్రహ్మదేవుడు తొలుత సృష్టికి ఉప(క్రమించిన సమయంలో మనుష్యులశరీరాలు 
నిర్మలాలై ఉన్నాయి. వారు పుణ్యాత్ములై ఉన్నారు. అట్టి మనుజులు గొప్పబలవంతులై ఎల్లప్పుడు సత్యాన్నే పలికే 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 613 


వారు. వారి కోరికలు ఈడేరేవి. వారు జ్ఞానులు. వారు సర్వతంత్రస్వతం(త్రులై దేవతలు వెళ్ళే దారులలో 
పయనించగలిగారు. తక్కువ ప్రయత్నంతో ఎక్కువఫలితాలను సులువుగా పొందగలిగారు. వారు సమస్త ధర్మాలు 
తెలిసికొనగలిగారు. వారికి అసూయ మొదలైన దుర్గుణాలు ఉండేవి కావు. వారికి వేలకొలది కొడుకులు, కూతుళ్ళు 
ఉండేవారు. వారు వేలకొలది సంవత్సరాలు జీవించేవారు, కాని, కాలం గడచినపిదప, మనుష్యులలో కామం, (క్రోధం 
మొదలైన దుర్గుణాలు (ప్రవేశించాయి. వారి (ప్రవర్తనలో మాయ చొరబడింది. అందుచేత దేవతలు వారిని విడనాడారు. 
తదుపరి, వారు బలం లేని శరీరాలతో, ఆయుర్దాయం క్షీణించి, దరిద్రులై, చేసిన గొప్ప ప్రయత్నాలకు తక్కువ 
ఫలితాలు పొంది, పెక్కు జబ్బులచేత పీడించబడసాగారు. ఇక ఒకరినొకరు నిందించుకొంటూ. వేదాలను దేవుడిని 
నిరసించి పాపకార్యాలు చేస్తూ, మరణానంతరం పశుపక్షులుగా తిరిగి జన్మించసాగారు, నరకంలోని అగ్నిలో 
వేగుతూ, పుట్టుతూ చస్తూ, మరల పుట్టుతూ చస్తూ సంసారవలయంలో చిక్కుకొని బ్రదుకసాగారు. 


నిశేషం: పుట్టటం, చావటం, మరలా పుట్టటం, చావటం అనే విషవలయాన్నిగూర్చి భారతీయవేదాంతులు పలుతావుల నొక్కి 
వక్కాణించి ఉన్నారు. తొలుత సృష్టియొక్క తొలిఉషస్సులలో ధర్మదేవత కామధేనురూపాన నాల్లుపాదాలతో నడిచిన దనిన్నీ, 
రాను రాను కలియుగంలో ఏకపాదమా(త్రంగా నిలిచిన దనిన్నీ మూలమహాభారతంలో కనబడుతుంది. 


చ. మనుజులు పుణ్యపాపములు మానక యి ట్లొనరించుచుం దుదిం 
దనువు దొఅంగి పోవునెడ( దప్పదు నీడయవోలె. గర్మమున్‌ 
వెనుకన యేంగి భూరిసుఖవిస్తృతియుం బటుదుఃఖదైన్యమున్‌ 
దనుకంగం జేయు. గ్రమ్మజింగం దాన యొనర్షు భవంబు దేహికిన్‌. 170 


ప్రతిపదార్థం: మనుజులు= మానవులు; పుణ్య, పాపములు= మంచివిచెడ్డవి అయిన పనులు; మానక= విడువక; 
ఇట్టు+ఒనరించుచున్‌= ఈవిధంగా చేస్తూ; తుదిన్‌= చివరకు; తనువు= శరీరం; తొణుంగిపోవు+ఎడన్‌= విడిచిపెట్టే సమయంలో; 
నీడ+అ+పోలెన్‌= ఛాయవలె; కర్మమున్‌= చేసిన క్రియల ఫలితంకూడా; తప్పదు= తప్పదు; వెనుకన్‌+అ= వెనువెంటనే; 
ఏంగి= వెళ్ళి; భూరి, సుఖ, విస్మృతియున్‌= గొప్ప సౌఖ్యాన్ని మరచుటయున్నూ; పటు= మిక్కిలి; దుఃఖ, దైన్యమున్‌= 
శోకంవలన ఏర్పడే కష్టాన్ని; తనుకంగన్‌+చేయున్‌= ఏర్పడేటట్టు చేస్తుంది; (క్రమ్మణు(గన్‌= మరల; దేహికిన్‌= శరీరం ధరించినవాడికి, 
అనగా మానవుడికి; తాను+అ= తానే అనగా ఆ కర్మమే; భవంబు= పుట్టుక; ఒనర్భున్‌= కలుగజేస్తుంది. 


తాత్పర్యం: ఈ విధంగా జననమరణాల వలయంలో తగుల్కొని మానవులు పుణ్యాలు పాపాలు విడనాడక 
చేయటంచేత, చనిపోయిన తరువాత కూడా వారి కర్మ నీడవలె వెనువెంటనే నడచివెళ్ళి, సౌఖ్యాన్ని మరపుకు తెచ్చి, 
దుఃఖం వలన అధిక దైన్యానికి పాల్పడ జేసి శరీరధారులకు మరల మరల జన్మలను కలిగిస్తూనే ఉంటుంది. 


క. విను మనుజున కెవ్విధమున( । దన చేసిన సుకృత దుష్కృతంబులు నెజయం 
దన కనుభవింప( బా లివి; | తనువు సెడుం గాని కర్మతతి సెడ దనఘా! 171 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడైన వాడా! (ధర్మరాజా); విను= ఆలకించుము; మనుజునకున్‌= మానవునకు; ఏ 
విధమునన్‌= ఏ రీతిగా నైనా; తన, చేసిన= తాను చేసినట్టి; సుకృత, దుషృతంబులు= పుణ్య పాపాలు; నెజయన్‌= నిండుగా; 
తనకున్‌= తనకు; అనుభవింపన్‌+పాలివి= అనుభవింపదగినవి; తనువు= శరీరం; చెడున్‌+కాని= పాడయిపోతుంది-అనగా 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


నశించిపోతుంది కాని; కర్మ, తతి= పుణ్యపాపకర్మలు చేయటం వలన ఏర్పడే ఫలితాల సముదాయం; చెడదు= చెడిపోదు-అనగా 
నశించదు. 


తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ ధర్మరాజా! నేను వివరించేది సావధానంగా ఆలకించుము. మనుజులు తాము 
చేసిన పుణ్యపాపాలఫలం ఏవిధంగానైనా సరే అనుభవించక తప్పదు. శరీరం నశించిపోతుంది కాని, కర్మ (ఫల) 
సముదాయంమా(తం ఎన్నటికీ నశించదు. 


వ. మటియు నొక్క నిదర్శనంబు సెప్పెద. 172 
ప్రతిపదార్థం: మజియున్‌= అదనంగా; ఒక్క= మరియొక; నిదర్శనంబు= ఉదాహరణం; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: అంతే కాక, నీకు మరొక ఉదాహరణను వివరించి చెప్పగలను. 


క. ఈ లోకమ యగు. గొందటి; । కా లోకమ కొందటికు; నిహంబును బరమున్‌ 
మే లగు€ గొందటి కధిపా! । యే లోకము లేదు వినవె యిల గొందటికున్‌. 173 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! (ఓధర్మరాజా!); కొందబుకున్‌= కొంత మందికి; ఈ, లోకము+అ= ఈలోకం మాత్రమే; 
అగున్‌= ఏర్పడుతుంది, అనగా కొందరికి ఈభూలోకం సుఖంగా ఉంటుంది; కొందజకున్‌= కొంతమందికి; ఆ లోకము+అ= 
ఆలోకం మాత్రమే అనగా కొంతమందికి పరలోకసౌఖ్యం మాత్రమే (ప్రాప్తిస్తుంది; కొందణకున్‌= కొంతమందికి; ఇహంబును= 
ఈ లోకమున్నూ; పరమున్‌= పరలోకమున్నూ; మేలు+అగున్‌= శుభంగా పరిణమిస్తుంది; ఇలన్‌= భూలోకంలో; కొందజకున్‌= 
కొంత మందికి; ఏ, లోకము= ఏలోకం కూడా; లేదు= ఉండదు అనగా కొందరు ఏలోకంలోకూడా (ఇహంలోగాని పరంలోగాని) 
మేలు పొందలేరు; వినవు+ఎ= సావధానంగా విందువుగాక. 


తాత్పర్యం: ధర్మరాజా! కొందరు -ఈభూలోకంలో సౌఖ్యం అనుభవిస్తారు. కొందరకు పరలోకసౌఖ్యం కలుగుతుంది. 
కొందరికి ఇహపరాలలో రెండింటను మేలు కలుగుతుంది. కొందరికి ఇహపరసౌఖ్యాలు రెండూ దక్కవు. ఈ 
విషయాన్ని సావధానంగా వివరిస్తాను. 


వ. అది యెట్లంటేని. 174 


పతిపదార్హం: అది= ఆవిషయం; ఎటు+అంటి(వి+ఏని= ఏవిధంగా జరుగుతుందని (పశించావా. 
క్ర ర పె (లల 


తాత్సర్యం: ఆ విషయం ఏరీతిగా సంభవిస్తుందని నీవు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పుతాను. 
చ. ధనములు సాల. గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్‌ 
మనమున నెన్నండున్‌ సుకృతమార్గము పొంతకు( బోక లోభమో 
హనిహతబుద్దు లై తిరుగునట్టి జనుల్‌ పరలోకసౌఖ్యముల్‌ 
గనుటకు నేర; రిప్పటి సుఖంబులు మేలయి తోంచు వారికిన్‌. 175 


ప్రతిపదార్థం: లోభ, మోహ, నిహత, బుద్దులు+ఐ= ఇతరుల ద్రవ్యాన్ని కైవసం కావించుకొనవలె ననే అత్యాశచేతను, ధర్మ 
మేదో తెలియక పోవటంవలన కలిగే తబ్బిబ్బుచేతను పోగొట్టబడిన బుద్దికలవారై; తిరుగు+అట్టి; జనుల్‌= (ప్రజలు; ధనములు= 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 615 


సంపదలు; చాలన్‌= మిక్కుటంగా; కల్గి= ఉండి; సతతంబును= ఎల్లప్తుడున్నూ; ఇంద్రియ, వాంఛ, సల్పుచున్‌= ఐహిక 
సౌఖ్యాలను అనుభవించవలె ననే కోరికలు కోరుతూ; మనమునన్‌= మనసులో; ఎన్నండున్‌= ఎప్పుడున్నూ; సుకృత, మార్గము= 
పుణ్య పథం, మంచి (త్రోవ; పొంతకున్‌= వైపునకు; పోక= వెళ్లక; పరలోక, సౌఖ్యముల్‌= ఆముష్మికసుఖాలు; కనుటకున్‌= 
పొందటానికి; నేరరు= సమర్గులు కారు; వారికిన్‌= అట్టివారికి- అనగా ధనవంతులై విషయలోలురై తిరుగాడేవారికి; ఇప్పటి, 
సుఖంబులు= వర్తమానకాలంలో భూలోకంలో అనుభవించే సౌఖ్యాలు; మేలు+అయి= మంచివి అయి; తోయన్‌= కన్పిస్తాయి. 


తాత్సర్యం: అధిక సంపదలు కలిగి, పుణ్యం ఆర్జించే మార్గాలవైపునకు పోవక, లోభ మోహాలకు లోనై, విషయసుఖాలను 
అనుభవించవలె నని మనస్సులో ఎల్లప్పుడు తలపోసే వారు, ఆముష్మిక సౌఖ్యాన్ని సంపాదించ సమర్ధులు కారు. 
వారికి ఐహికసుఖాలే మంచివిగా కనబడుతూ ఉంటాయి. 


విశేషం: ఇం(దియాలు పది. జ్ఞానేంద్రియాలు - చర్మం, కన్ను, చెవి, జిహ్వ, ముక్కు అయిదు. కర్మేంద్రియాలు- వాక్కు, 
పాణి, పాదం, పాయువు, ఉపస్థ - అయిదు. ఇంద్రియ నిగ్రహంతో కూడిన ఆత్మసంయమనమే విశ్వవిజయంగా సనాతన 
భారతీయసంస్కృతి పలుతావుల నొక్కి చెప్పింది. 
మ.  ఉపవాసవ్రత సంతతాధ్యయన తీర్చోపాసనాది క్రియ 

క పరత్వంబున జేసి యైహికము దుఃఖుప్రాయమై పోవంగా 

విపులానందము బొంద గల్లు. దుది నావిర్ణూతభోగైకలో 

లుపబుద్ధిం జిరపుణ్యశీలురకు నా లోకంబునన్‌ భూవరా! 176 


ప్రతిపదార్థం: భూ, వరా!= భూమికిభర్తవయిన ఓరాజా! (ఓధర్మరాజా!); ఉపవాస, (వ్రత, సంతత+అధ్యయన, తీర్థ+ఉపాసన+అది, 
క్రియా+ఏక, పరత్వంబునన్‌= ఆహారం స్వీకరించక నియమంతో ఉండే నోములవలన ఎల్లప్పుడూ (వేదాలుమున్నగువాటిని) 
చదవటం, పుణ్యతీర్ణాలకు యాత్రలు చేసి, జపాలు మున్నగు పనులను చేయటంలో మాత్రమే నిమగ్నమైఉండటం; చేసి= 
చేత; ఐహికము= ఈలోకంలోని అనుభవం; దుఃఖ, ప్రాయము+ఐ= శోకంతో కూడిందై; పోవంగాన్‌= సాగగా; తుదిన్‌= 
చివరకు; ఆవిర్బూత, భోగ+ఏక, లోలుప, బుద్దిన్‌= కేవల సౌఖ్యాలే (నిజమైన సౌఖ్యాలే) అనుభవించవలెనన్న తలంపు 
కలగటంచేత; చిర, పుణ్య, శీలురకున్‌= ఎల్లప్పుడున్నూ మంచిపనులనే చేసే స్వభావం కలవారికి; ఆ, లోకంబునన్‌= 
(మరణానంతరం చేరునట్టి) మరొకలోకంలో-అనగా పరలోకంలో; విపుల+ఆనందమున్‌= గొప్పదైన సంతోషం; పొందన్‌+కల్లున్‌= 
అనుభవించటానికి వీలు కల్గుతుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! నియమ నిష్టలతో కూడిన ఉపవాసవ్రతాలు, వేదాధ్యయనం, తీర్థయాత్రలు, మొదలైన 
పుణ్యకార్యాలు నిరంతరంగా చేయటంచేత ఈ లోకంలోని అనుభవం దుఃఖమయం కాగా, చివరకు కేవల సౌఖ్యాలే 
సత్యమైన సౌఖ్యాలే అనుభవించాలనే తలంపు జనించటంచేత చిరపుణ్యశీలురైన వీరికి పరలోకంలో గొప్ప సౌఖ్యాన్ని 
పొందటానికి వీలు కలుగుతుంది. 


విశేషం: ఈ (ప్రకరణంలో - సంస్కృత మహాభారతమూలంలోని ఈ శ్లోకం అనుశీలించదగింది. 


హా 


జితేంద్రియా భూతహితే నివిష్ట్రా | సైషామసౌ నాయమరిఘ్నలోకః ॥ 11-186-39 


యే యోగయుక్తాస్తపసి ప్రసక్తాః | స్వాధ్యాయశీలా జరయన్తి దేహాన్‌ । 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ధర్మమ సల్పుచుం దగిలి ధర్మపథంబున( జేసి యర్థముం 

బేర్మియుం గాంచి ధర్మవిధి(; బెండిలి యై ప్రజలన్‌ సృజించి స 

త్మర్మములం బ్రశస్తములుగా( గ్రతువుల్‌ వొనరించు సజ్జనుల్‌ 

ధర్మజ! యిందు నందును ముదంబున( గాంతు రభీష్టనౌఖ్యముల్‌. 177 
ప్రతిపదార్థం: ధర్మజ!= ఓధర్మరాజా!; ధర్మము+అ= ధర్మం మాత్రమే; సల్పుచున్‌= చేస్తూ; తగిలి= నిష్టతో; ధర్మ, 
పథంబునన్‌+చేసి= ధర్మమార్గాన్ని అనుసరించి; అర్థమున్‌= ధనాన్ని; పేర్మియున్‌= ఘనతను; కాంచి= పొంది; ధర్మ, విధిన్‌= 
ధర్మప్రకారంగా; పెండిలి+ఐ= వివాహం చేసికొని; (ప్రజలన్‌= సంతానాన్ని; సృజించి= పుట్టించి, (కని); సత్‌, కర్మములన్‌= 
మంచి పనులు; (చేసి); (ప్రశస్తములు, కాన్‌= మెచ్చ దగినట్టుగా; (క్రతువుల్‌= యజ్ఞాలు; పొనరించు= చేసే; సత్‌+జనుల్‌= 
మంచివారు; అభీష్ట, సౌఖ్యముల్‌= కోరుకొనిన సుఖాలు; ఇందున్‌= ఈ భూలోకంలో; అందును= ఆ పరలోకంలోనూ; 
కాంతురు= పొందగలరు. 


తాత్సర్యం: ధర్మరాజా! ధర్మాన్ని ఆచరించి, ధర్మమార్లాన్ని అనుసరించి, ధనాన్ని, గొప్పతనాన్ని ఆర్జించి, ధర్మయుక్తంగా 
వివాహం చేసికొని సంతానాన్ని కని, మంచికర్మలను ఆచరించి, మెచ్చదగిన యజ్ఞాలను చేసే మంచివారు ఈ 
భూలోకంలో ఆ పరలోకంలోకూడ వారు కోరుకొన్న సౌఖ్యాలను అనుభవిస్తారు. 


ఆ. సత్యమును శమంబు శౌచంబు లేక, నా । స్తిక్యమును నిషిద్దసేవనంబు 

గలిగి తిరుగు దుష్టకష్టజనశ్రేణి । పొలియు నుభయలోకములకు. గాక. 178 
ప్రతిపదార్థం: సత్యమును= సత్యాన్ని పాటించటం; శమంబు= ఇంద్రియ నిగ్రహం; శౌచంబు= శుచిత్వం అనగా పరిశుభ్రత; 
లేక= ఉండకుండగా; నాస్తిక్యమును= (వేదాల యందు) దేవుడియందు నమ్మకం లేకపోవటం; నిషిద్ధ, సేవనంబు= శాస్త్రాలు 
కూడదని వెలివేసినవాటిని ఆచరించటం; కలిగి= ఉండి; తిరుగు= సంచరించే; దుష్టకష్ట్ర జన, శ్రేణి= చెడ్డవారు, పాపులు 
అయిన మనుజుల సముదాయం; ఉభయ, లోకములకున్‌= రెండు లోకాలకు (అనగా ఇహ పరాలు రెండింటికి); కాక= 
సరిపడక; పొలియున్‌= నశిస్తుంది. 


తాత్సర్యం: నిజాన్ని చెప్పక, ఇంద్రియనిగ్రహం పాటించక; పరిశుభ్రత (పవిత్రత) కలిగిఉండక, చేయగూడని 
పనులను చేస్తూ, నాస్తికులై తిరిగేవారు ఇహపరలోకాలు రెంటికి చెడినవారై చెడునడవడికతో దుఃఖాన్ని అనుభవిస్తూ 
నళిస్తారు. 


వ. ఇది మనుష్యుల కర్మగతిప్రకారంబు. 179 


ప్రతిపదార్థం: ఇది; మనుష్యుల= మానవుల; కర్మ, గతి, ్రకారంబు= కర్మ నడిచే తీరు. 


తాత్పర్యం: ఇది మానవుల కర్మ నడిచే తీరు. 


చ. జనవర! మీరు దివ్యులరు; సమ్మతి దేవహితార్థ మి మ్మహిన్‌ 
జననము నొందినారరు; ప్రశస్తపరాక్రమలీల. బేరి యిం 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 617 


ల 
క నఖిలశత్రునిర్మథనకర్మ మొనర్హి మహీభరంబు దీ 
ర్లి నియతి. బెక్కు జన్నములు సేసి భజింతురు దేవభావమున్‌.” 180 


ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా! (ధర్మరాజా!); మీరు; దివ్యులరు= దేవతల అంశలతో పుట్టినవారు; ఈ+మహిన్‌= ఈ 
భూలోకంలో; సమ్మతిన్‌= అంగీకారంతో; దేవహిత+అర్థము= దేవతలకు మేలు చేయటం కొరకై; జననమున్‌+ఒందినారరు= 
పుట్టారు; ఇంకన్‌= ఇక మీదట; (ప్రశస్త, పరాక్రమ, లీలన్‌= మెచ్చదగిన శౌర్య మహిమ చేత; పేర్చి= అతిశయించి; అఖిల, 
శత్రు, నిర్మథన, కర్మము= సమస్తశత్రువులను సంహరించే కార్యాన్ని; ఒనర్భి= నిర్వహించి; మహీ, భరంబు+తీర్చి= భూమియొక్క 
బరువును తగ్గించి; నియతిన్‌= నిష్టతో; పెక్కు జన్నములు= అనేక యజ్ఞాలు; చేసి= ఒనర్చి; దేవ, భావమున్‌= దివ్యత్వాన్ని; 
భబింతురు= సేవిస్తారు - అనగా పొందుతారు. 


తాత్పర్యం: జనపతివైన ధర్మరాజా! మీరు వేల్పుల అంశలతో ఈ భూలోకంలో జన్మించారు. దేవతల సమ్మతితో, 
వారికి మేలుచేయటం కోసం మీరు పుట్టారు. ఇకపై మీరు మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించి, సమస్తశత్రువులను 
జయించి, భూభారాన్ని తగ్గిస్తారు. పెక్కుయజ్ఞాలు చేసి, తప్పక దివ్యత్వాన్ని పొందుతారు”. 


మార్కండేయుడు ధర్మరాజునకు బ్రాహ్మణప్రభావంబు సెప్పుట (సం. 3-182-1) 


వ. అనిన విని ధర్మనందనుండు 'బ్రాహ్మణప్రభావంబు వినవలతుం జెప్పవే యనిన మార్కందడేయుం డిట్లని 
చెప్పె6 దొల్లి హైహయవంశోద్దవుందైన ధుంధుమారుండను కుమారుండు మృగయాసక్తుండై వనంబున. 
గ్రుమ్మరువా( డొక్కయెడం దృణలతాగుల్మమధ్యంబునం గృష్టాజినోత్తరీయుం డై యున్నవాని నొకవిఫ్రు దవ్వులం 
గని మృగం బను బుద్దిం జేసి యేసి, డాయంజని, నిశ్చేతనుండైన యతనిం జూచి యత్యంతదుఃఖితుండయి 
పురంబునకుం బోయి నిజవంశవృద్దులైన హైహయుల కంత వృత్తాంతంబునుం జెప్పి, వారిం దోడ్కొని వచ్చి 
యవ్విప్రకళేబరంబు సూపిన. 181 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ధర్మనందనుండు= ధర్మరాజు; (బ్రాహ్మణ, (ప్రభావంబు= 
బ్రాహ్మణులయొక్క మహిమ; వినవలతున్‌= ఆలకించగోరుతున్నాను; చెప్పవే= వచింపవలయును; అనినన్‌= అని పల్కగా; 
మార్కండేయుండు= మార్కండేయుడు; ఇట్టు+అని= ఈవిధంగా; చెప్పెన్‌= వచించాడు; తొల్లి= పూర్వకాలంలో; హైహయ, 
వంశ+ఉద్భవుండు+ఐన= హైహయ వంశంలో పుట్టిన; ధుంధుమారుండు+అను= ధుంధుమారుడు అనే పేరు కల; కుమారుండు= 
పుత్రుడు (యువకుడు); మృగయా+ఆసక్తుండు+ఐ= వేటయందు మిక్కిలి ఇష్టంకలవాడై; వనంబునన్‌= అడవిలో; (క్రుమ్మరు 
వాండు= తిరిగేవాడు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; తృణ, లతా, గుల్మ, మధ్యంబునన్‌= గడ్డితీగల, పొదల సందున; కృష్ణ౪అజిన+ 
ఉత్తరీయుండు+ఐ= జింకచర్మాన్ని పైన వేసికొనే వస్తంగా కప్పుకొన్నవాడై; ఉన్నవానిన్‌= ఉన్నవాడిని; ఒక, విప్రున్‌= ఒక 
(బ్రాహ్మణుడిని; దవ్వులన్‌+కని= దూరం నుండి చూచి; మృగంబు+అను, బుద్దిన్‌+చేసి= లేడి అనే ఊహతో (జింకగా 
భావించి); ఏసి= (బాణాన్ని) ప్రయోగించి; డాయన్‌+చని= దగ్గరకు వెళ్ళి; నిస్‌+చేతనుండు+ఐన= కదలిక లేక ఉండగా 
(చనిపోయి ఉండగా); అతనిన్‌+చూచి= వాడిని చూచి; అతి+అంత, దుఃఖితుండు+అయి= మిక్కిలివిషాదంతో కూడినవాడై; 
పురంబునకున్‌+పోయి= నగరానికి వెళ్లి నిజ, వంశ, వృద్దులు+ఐన= తనవంశంలో వయసు మళ్ళిన పెద్దలు అయిన; 
హైహయులకున్‌= హైహయవంశంలో పుట్టినవారికి; అంత, వృత్తాంతంబునున్‌= సమస్త సమాచారాన్ని; చెప్పి; వారిన్‌= వారలను; 
తోడ్కొని వచ్చి= వెంట బెట్టుకొని తీసికొని తెచ్చి; ఆ+విప్ర, కళేబరంబు= ఆ బ్రాహ్మణుడియొక్క శరీరాన్ని; చూపినన్‌= 
చూపగా. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని చెప్పగా, ధర్మరాజు (బ్రాహ్మణమహిమను వినగోరి, ఆ విషయాన్ని వివరించుమని అడుగగా 
మార్కండేయమహర్షి ఈ విధంగా చెప్పాడు: పూర్వకాలంలో హైహయవంశానికి చెందిన రాజకుమారుడు 
ధుంధుమారుడు వేటకొరకై అడవిలో తిరుగుతూ జింక చర్మాన్ని ఉత్తరీయంగా ధరించి, పొదలమాటున ఉన్న ఒక 
యువకుడిని చూచి, జింకగా భ్రమించి బాణప్రయోగం చేసి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆ విప్రుడి మృతకళేబరాన్ని 
కాంచి, మిక్కిలి దుఃఖించి, రాజధానికి వెళ్ళి జరిగినసంగతి తన పెద్దవారికి వివరించి, వారిని వెంటబెట్టుకొని అడవికి 
తోడ్కొని తెచ్చి, ఆ (బ్రాహ్మణుడి శవాన్ని చూపాడు. 


తే. వార లందటు వందురి వగచి యచటి । కతిసమీపంబునను దార్‌క్ష్యుండను మునీంద్రు 
నాశ్రమం బున్న నయ్యెడ కరిగి కనిరి । దేవమునిసిద్దలోకప్రతీక్ష్యు( దార్‌క్ష్యు. 182 


ప్రతిపదార్థం: వారలు+అందటు= వారలు అనగా వృద్ద హైహయులు అందరు; వందురి= దుఃఖించి; వగచి= విచారించి; 
అచటికిన్‌= ఆ (ప్రదేశానికి; అతి సమీపంబునను= మిక్కిలి దగ్గరగా; తార్‌క్ష్యుడు+అను= తార్‌క్ష్యుడు అనే పేరుకల; 
ముని+ఇంద్రు+ఆశ్రమంబు+ఉన్నన్‌= బుషులలో ్రేష్టుడైన వాడి కుటీరం ఉండగా; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; అరిగి= వెళ్ళి; 
దేవ, ముని,సిద్ద, లోక, ప్రతీక్ష్యున్‌= వేల్పులు, బుషులు, సిద్దులసమూహాలు ఎదురుచూడదగినవాడిని; తార్‌క్ష్యున్‌; కనిరి= 
చూచారు. 


తాత్సర్యం: అంతట, ఆ వృద్దహైహయులు అందరున్నూ, అచటికి దగ్గరగా ఉన్న తార్‌క్ష్యుడు అనే పేరుగల మహర్షి 
ఆశ్రమానికి వెళ్ళారు. ఆ మహర్షి సందర్భనానికై వేల్పులు, మునులు, సిద్దులు ఎదురుచూడటం కద్దు. అంతటి 
మహానుభావుడు ఆ తార్‌క్ష్య మహర్షి 


క. కని భక్తి మైక్కుటయు, న | య్యనఘుండు దీవించి వారి కర్టన్ముగు పూ 

జనము లొనరింప( బంచెం | దన శిష్యుల బరమసంశితవ్రతుండు దయన్‌. 183 
ప్రతిపదార్థం: కని= చూచి; భక్తిన్‌= భక్తితో; మైక్కుటయున్‌= నమస్కారం చేయగా; ఆ+అనఘుండు= పాపరహితుడైన ఆ 
మహానుభావుడు; దీవించి= ఆశీర్వదించి; వారికిన్‌= (ఆ హైహయులకు); అర్హమ్ము+అగు= తగినట్టుగా; పూజనములు= 
సత్కారపూర్వకంగా చేసే ఆతిథ్యమర్యాదలు; ఒనరింపన్‌= చేయటానికి; తనశిష్యులన్‌= తనదగ్గర చదువుకొనే విద్యార్థులను; 
పరమ, సంశిత, (వ్రతు(డు= తీక్ష్‌ణమైన (వ్రతానుష్టానం కలవాడు; దయన్‌= కరుణతో; పంచెన్‌= నియోగించాడు. 


తాత్సర్యం: ఆ హైహయులు తనను సందర్శించి నమస్కారం చేయగా, తీక్ష్యమైన వ్రతానుష్థానంతో కూడిన గొప్ప 
సౌశీల్యం కల ఆ మహర్షి వారిని దీవించి, వారికి ఆతిథ్యమర్యాదలు చేయటానికి తనశిష్యులను నియోగించాడు. 


వ.  హైహయులు నమ్మునీంద్రునకు సాష్టాంగదండప్రణామంబుసేసి “మహాత్మా! యిక్కుమారుండు 
మృగయాసక్తుం డై వచ్చి యింతకుమున్న యివ్వనంబున నొక్కబ్రాహ్మణుం గృష్టాజినసంవృతు నతిశాంతుం 
బాపంబునం జేసి మృగం బను బుద్ది నేసిన నతండు మృతుం డయ్యె; నేము మహాపాతకదూషితుల మైతిమి 
గావున మీ చేయు సత్కారంబుల కర్పులము గా; మిప్పాపంబున కెయ్యది నిష్కృతి? యనిన నవ్వుచు 
దార్‌క్ష్యుం డి ట్లనియె. 184 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 619 


ప్రతిపదార్థం: హైహయులున్‌= హైహయ వంశంలో పుట్టినవారు; ఆ+ముని+ఇంద్రునకున్‌= మునులలో ్రేష్టుడైన ఆతడికి; 
స+అస్ట+అంగ, దండ, ప్రణామంబు+చేసి= ఎనిమిది అవయవాలు భూమిని తాకేటట్టుగా నమస్కారం చేసి; మహా+ఆత్మ!= 
గొప్పఆత్మకలవాడా!; ఈ+కుమారుండు= ఈ(రాజుపుత్రుడు; మృగయా+ఆసక్తుండు+ఐ= వేటయందు మిక్కిలి కోరిక 
కలవాడై; వచ్చి= చేరి; ఇంతకున్‌, మున్ను+అ= ఇంతకు ముందే; ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; ఒక్క, (బ్రాహ్మణున్‌= 
ఒక విప్రుడిని; కృష్ణ+అజిన, సంవృతున్‌= జింకచర్మంచేత చుట్టబడినవాడిని (జింకచర్మాన్ని కప్పుకొని ఉన్నవాడిని); అతిశాంతున్‌= 
వికారాలు ఉపశమించిన మిక్కిలి నెమ్మదితో కూడినవాడిని; పాపంబునన్‌+చేసి= పాపంచేత (పాపంప్రాప్తించేకర్మవలన); 
మృగంబు+అను, బుద్దిన్‌= జింక అనే ఊహతో; ఏసినన్‌= (బాణాన్ని ప్రయోగించి) కొట్టగా; అతండు= (ఆ బ్రాహ్మణయువకుడు); 
మృతుండు+అయ్యెన్‌= మరణించాడు; ఏము= మేము; మహా, పాతక, దూషితులము+ఐతిమి= గొప్ప పాపంచేత 
చెరుపబడినవారము ఐనాము; కావునన్‌= కాబట్టి; మీ, చేయు= మీరు చేసే; సత్కారంబులకున్‌= గౌరవమర్యాదలకు; 
అర్హులము, కాము= తగినవారము కాము; ఈ+పాపంబునకున్‌= ఈ పాపానికి; ఏ+అది= ఏది; నిషృతి= పరిహారం; 
అనినన్‌= అని అడుగగా; నవ్వుచున్‌= నవ్వుతూ; తార్‌క్ష్యుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: హైహయులు మహానుభావుడైన ఆ బుషికి సాష్టాంగ నమస్కారం చేసి, 'మహాత్మా!, యువకుడైన ఈ 
రాకుమారుడు వేటపట్ల తమకంతో- బింకచర్మం ధరించి పొదల మాటున ప్రశాంతంగా తపస్సు చేసికొంటున్న 
(బాహ్మణకుమారుడిని, జింకగా భ్రాంతి చెంది, బాణంతో కొట్టి సంహరించాడు. అందుచేత మేము అందరం 
పాతకుల మైనాము. కాబట్టి, మీరు చేసే ఈ ఆతిథ్యసత్కారాలు పొందే అర్హతను మేము కోల్పోయాం. ఈ 
మహాపాపానికి ఏదైనా పరిహారం ఉన్నదా? దయచేసి తెలుపండి” అని విన్నవించారు. అంతట ఆ మహర్షి చిరునవ్వుతో 
ఇట్లా బదులు పలికాడు. 


క. “విను. డెన్నడు మా యాశ్రమ । మున నెవ్వారలకు లేవు భూరిభయవ్యా 

ధినిరోధమృత్యుదోషా । ద్యనేకదుఃఖములు త్రిజగదాశ్చర్యముగన్‌. 185 
ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి; ఎన్నండు= ఎప్పుడైనా కాని; మా+ఆ(శ్రమమునన్‌= మా ఆశ్రమంలో; ఏ+వారలకున్‌= 
ఎట్టివారికి కాని; (త్రి, జగత్‌+ఆశ్చర్యముగన్‌= మూడులోకాలకు అచ్చెరువు కొలిపేటట్టుగా; భూరి, భయ, వ్యాధి, నిరోధ, 


మృత్యు, దోష+ఆది+అనేక, దుఃఖములు= గొప్పవైన వెజపు, రోగం, చెరబడటం, చావు మున్నగు దోషాలవలన ఏర్పడే పెక్కు 
బాధలు; లేవు= ఉండవు. 


తాత్సర్యం: 'ఆలకించండి. మా ఆశ్రమంలో ఏ కాలంలోనూ, ఎవరికిగాని భయం, రోగం, చావు, చెరబడటం, 
వీటివలన సంక్రమించే బాధలు ఏర్పడవు. ఈ విషయం మూడులోకాలకు అచ్చెరువు గొలిపేటటువంటిది.” 

వ. అని పలికి తనపుత్తు నధికతపోబలసమన్వితుం జూపి. 186 
ప్రతిపదార్థం: అని పలికి= అనిచెప్పి; అధిక, తపస్‌+బల, సమన్వితున్‌= గొప్పతపస్సు అనే బలంచేత కూడినవాడైన; తన, 


పు(త్రున్‌= తనకుమారుడిని; చూపి. 


తాత్సర్యం: అని చెప్పి, గొప్పతపస్సు అనే బలం కలిగిన తన కుమారుడిని చూపించి (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, “ఈత. డగునె మీ బాలకు । చేత నిహతు. డైనంవాడు సెప్పుం డనుడు వా 
రాతండ తమ మును చూచిన । యాతం డగుటకు మహాద్దుతాత్మకు లగుచున్‌. 187 


ప్రతిపదార్థం: మీ, బాలకుచేతన్‌= మీ(రాజ)పుత్రుడిచేత; నిహతుండు+ఐనవాండు= చంపబడినవాడు; ఈతండు+అగునన్‌+ఎ= 
ఇతడే అగునా?; చెప్పుండు= వచించండి; అనుడున్‌= అని చెప్పగా; వారు= (ఆ హైహయులు); ఆతండు+అ= అతడే; తమ, 
మును, చూచిన, ఆతండు+అగుటకున్‌= తాము లోగడ చూచిన వాడే కావటంవలన - అనగా చంపబడినవాడే కావటంవలన; 
మహా+అద్భుత+ఆత్మకులు+అగుచున్‌= గొప్ప ఆశ్చర్యాన్ని పొందిన హృదయాలు కలవారు జొతూ. 


తాత్సర్యం: -ఈతడేనా మీ రాజకుమారుడిచేత చంపబడినవాడు? చెప్పండి" అని బుషీశ్చరుడు హైహయులను 
అడిగాడు. ఆ హైహయులు అతడిని చూచి, లోగడ మరణించినవాడు, తాము చూచినవాడు ఆ యువకుడే అని 
గుర్తించి ఆశ్చర్యం చెందారు. 


క. 'మృతు( డయి క్రమ్మణ సం । జీవితుం డయ్యె నితండు; కరము విస్మయ మిది భూ 
నుత! యిట్టి మహిమ కలిమికి( । గత మెయ్యది? యానతిమ్ము కారుణ్యమునన్‌. 188 


ప్రతిపదార్థం: భూనుత!= భూమి యందలి (ప్రజలచేత పొగడ బడినవాడా!; ఇతండు= ఈ (బ్రాహ్మణకుమారుడు; 
మృతు(డు+అయి= చనిపోయి; (క్రమ్మణన్‌= మరల; సంజీవితుండు+అయ్యెన్‌= తిరిగి (బ్రదికినవా డయ్యాడు; ఇది= ఇది; 
కరము= మిక్కిలి; విస్మయము= ఆశ్చర్యకరమైనది; ఇట్టి= ఈవిధమైన; మహిమ, కలిమికిన్‌= (ప్రభావం కలిగి ఉండటానికి; 
కతము+ఏ+అది= కారణం ఏది; కారుణ్యమునన్‌= దయతో; ఆనతి+ఇమ్ము= వివరించి చెప్పండి. 


తాత్పర్యం: 'భూజనులచేత పొగడబడిన ఓ మహానుభావా! ఈ (బ్రాహ్మణ కుమారుడు మరణించి మరల 
(బ్రతికాడు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరమైన అంశం. మీకు ఇట్టి మహిమ ఏర్పడటానికి గల కారణం దయచేసి వివరించి 
చెప్పండి. 

వ. అని యడిగిన దార్‌క్ష్యుం డిట్లనియె. 189 
తాత్పర్యం: ఆవిధంగా అడుగగా తార్‌క్ష్యుడు ఇట్టా అన్నాడు. 


శా. ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా 
జాలం బేమటి, మర్టనీయు లతిథుల్‌, సత్యంబ పల్కంబడున్‌, 
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్లు; మట్లొట నె 
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్న(డున్‌. 190 


ప్రతిపదార్థం: ఆలస్యంబు+ఒక+ఇంత, లేదు= జాగుచేయటం ఎంతమాత్రమూ ఉండదు; ఆహారంబు= భోజనం; శుచి= 
పరిశుభ్రంగా ఉంటుంది; నిత్య, (క్రియా, జాలంబు+ఏమణుము= (ప్రతిదినమూ జరుపవలసిన పనులను చేయటం ఏమాత్రమూ 
మరచిపోము; అతిథుల్‌= ఇంటికి వచ్చేవారు; అర్భనీయులు= పూజింపబడుతుంటారు; సత్యంబు+అ= నిజం మాత్రమే; 
పల్కంబడున్‌= మాచే వచించబడుతూ ఉంటుంది; నెమ్మిన్‌= ప్రీతితో; మేలు+ఐ= శుభంకలిగి, లేదా మేలు పొంది; 
శాంతియున్‌= ఎట్టి వికారాలు లేని నెమ్మదియు; బ్రహ్మచర్యమును= ఇం(ద్రియనిగ్రహంతో కూడిన నిష్కామ॥(వ్రతాన్ని; తాల్తుము= 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 621 


ధరిస్తాము; అట్టు+బౌటన్‌= ఆ విధంగా ఉండటంచేత; ఏము= మేము; ఎన్నండున్‌= ఎప్పుడుకూడా; ఏ+కాలంబున్‌= ఏ 
సమయంలో కూడా; పటు, రోగ, మృత్యు, భయ, శంకన్‌= తీ(వ్రమైనరోగ, మరణ, భయ, ఆందోళనలను; పొందము= 
అనుభవించం. 


తాత్పర్యం: మహర్షి చెప్పిన సమాధానం ఇది - “ ఈఆ(శ్రమంలో మేము కొన్ని నియమాలను నిష్టతో ఆచరిస్తాం. 
ఇక్కడ మేం ఎన్నడున్నూ కాలహరణం చేయం. ఆహారం పరిశుభ్రంగా ఉంచుతాం. అతిథులను పూజిస్తాం. 
సత్యవ్రతాన్ని సదా పాటిస్తాం. శాంతి, బ్రహ్మచర్యం మాకు మేలైన అనుష్టానాలు. ఇట్టి నియమాలను నిష్టతో 
పాటించటంచేత, ఇక్కడ మాకు మృత్యుభయమే లేదు. అట్టాగే ఎటువంటి భయాందోళనలకూ ఈ ఆశ్రమంలో 
తావు లేదు. 


విశేషం: కాలంయొక్క విలువను గుర్తించి ఒక్క నిముసంకూడ వృథాపుచ్చక పోవటం, ఆహారపరిశుభ్రత, అతిథిసత్కారం, 

సత్యవ్రతం, బ్రహ్మచర్యదీక్ష శాంతి - అలనాటి ప్రాచీనభారతీయ ఆ(శ్రమజీవితంలో మృత్యుంజయసిద్దిగా అనుస్టించబడేవని 

స్పష్టం. 

వ. ఇది యస్మదీయ ప్రభావంబు; మీకు బాతకభయంబువలవ; దరుగుం' డనినం దార్‌క్ష్యు వీడ్కొని హైహయులు 
నిజనివాసంబులకుం జనిరి; భరతవంశోత్తమ! యిట్టిది బ్రాహ్మణప్రభావం' బని మజియు మార్కండేయుండు 
“బ్రహ్మక్షత్రస్వరూపనిదర్శనం బయిన యొక్కయితిహాసంబు సెప్పెద విను” మని ధర్మరాజున కిట్లనియె.1 91 


ప్రతిపదార్థం: ఇది, అస్మదీయ, (ప్రభావంబు= ఇది మాదైన మహిమ; మీకున్‌= మీకు; పాతక, భయంబు= పాపం 
దాపురిస్తుందనే వెరపు; వలవదు= పెట్టుకొన నవసరం లేదు; అరుగుండు= వెళ్ళండి; అనినన్‌= అని చెప్పగా; తార్‌క్ష్యున్‌= 
తార్‌క్ష్యుడిని (వద్ద); వీడ్కొని= సెలవుగైకొని; హైహయులు; నిజ, నివాసంబులకున్‌= తాము నివసించే గృహాలకు; చనిరి= 
వెళ్ళారు; భరత, వంశ+ఉత్తమ!= భరతవంశాన పుట్టిన వారిలో (శ్రేష్టుడా! (ధర్మరాజా; (బ్రాహ్మణ, (ప్రభావంబు= (బ్రాహ్మణులయొక్క 
మహిమ; ఇట్టిది= ఇటువంటిది; అని= అనిచెప్పి; మజీయున్‌= మరల; మార్కండేయుండు; (బ్రహ్మ, క్షత్ర, స్వరూప, 
నిదర్శనంబు+అయిన= (బ్రాహ్మణులయొక్కయు, క్షత్రియుల యొక్కయు కలరూపును (నిజస్వభావాన్ని) తెలిపేదైన; 
ఒక్క+ఇతిహాసంబు= ఒక కథ; చెప్పెదన్‌= వినిపిస్తాను; వినుము; అని; ధర్మరాజునకున్‌= ధర్మపు(త్రుడికి; ఇట్టు+అనియెన్‌= 
-ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇది మా మహిమ. మీకు పాపం వస్తుందనే భయం లేదు వెళ్ళండి" అని చెప్పగా, ఆ హైహయులు 
ఆ మహర్షి వద్ద సెలవు తీసికొని, తమ ఇండ్లకు వెళ్ళారు. భరతవంశంలో (శ్రేష్టుడవైన ఓధర్మరాజా! |బ్రావ్మాణులయొక్క 
మాహాత్మ్యం ఇటువంటిది” అని చెప్పి, “ఈ గాథయేకాక, బ్రాహ్మణుల క్షత్రియుల స్వభావాలను వివరించే మరొక 
గాథ కూడ వినిపిస్తాను; సావధానంగా ఆలకించుము” అని మార్కండేయమహర్శి ధర్మరాజుతో ఈవిధంగా 
అంటున్నాడు. 


విశేషం: మహాభారతంలో - 'సంబోధనలు” పలురీతుల కానిపిస్తాయి. 'మీకు పాతకభయంబు వలవ దరుగుండు - అనే 
మాటలు తార్‌క్ష్యుడు హైహయులకు చెప్పినవి. ఇక-'భరతవంశోత్తమ' అనే సంబోధనం - మార్కండేయమహర్షి ధర్మరాజును 
ఉద్దేశించి నట్టిది. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. వినుతచరిత్రు. డత్రి యను విప్రవరుండు తపం బొనర్వం గా 
ననమున కేంగుచుండి తన నాతి గనుంగొని యిట్లనుం 'దపం 
బున కిదె యేను బూని వనభూమికి( బోవుచు నున్నవాండ, నో 
వనరుహనేత్ర! నీవు నట వచ్చెదొ పుత్తులయొద్ద నుండెదో.” 192 


ప్రతిపదార్థం: వినుతచరిత్రుండు= మిక్కిలి గొప్పగా పొగడబడిన జీవితం కలవాడు; అత్రి+అను, విప్రవరుండు= అత్రి అనే 
పేరుగల (బ్రాహ్మణోత్తముడు; తపంబు+ఒనర్చన్‌= తపస్సు చేసికొనటానికి; కాననమునకున్‌= అడవికి; ఏంగుచున్‌+ఉండి= 
వెళ్ళుతూ; తన, నాతిన్‌= తన వనితను (భార్యను); కనుంగొని= చూచి; ఇట్టు+అనున్‌= ఈవిధంగా వచించాడు; ఓవనరుహనేత్ర!= 
పద్మాలవంటి కన్నులు కలదానా!) ఇది+ఎ= ఇదే= ఇప్పుడే; ఏను= నేను; తపంబునకున్‌= తపస్సు చేసికొనటానికై; పూని= 
సిద్దపడి; వనభూమికిన్‌= అడవికి; పోవుచున్‌+ఉన్నవా(డన్‌= వెళ్ళుతూ ఉన్నాను; నీవున్‌= నీవు కూడా; అట వచ్చెదు+ఒ= 
అక్కడికి వస్తావో; పుత్రులయొద్దన్‌= కొడుకులదగ్గర; ఉండెదో= నివసిస్తావో. 


తాత్సర్యం: మహానుభావుడైన అత్రి అనే బ్రాహ్మణశ్రేష్టుడు తపస్సుచేసికొనటానికై అడవికి వెళ్ళాలని తలపోసి తన 
భార్యను సమీపించి, ఈవిధంగా అన్నాడు: 'పద్మాలవంటి కన్నులుకలదానా! ఏను తపస్సు చేసికొనటానికై అరణ్యానికి 
పోవ సంకల్పించాను. నీవు నాతోపాటు అరణ్యానికి వస్తావా? లేక, నీకొడుకులదగ్గరనే ఉంటావా?” 


చ.  అనుటయు భార్య యిట్లనియె 'నక్కట! పుత్తులకుం గుటుంబభా 

ర నియమవృత్తు లెల్లను దిరంబుగ( జేయక యాశ్రమాంతరం 

బునకు మహాత్మ! నీకు నిటు వోవుట ధర్మువు గాదు; వైన్యభూ 

జనపతి యిచ్చు నర్జులకు( జాల6గ; నరము వే(డు మవ్విభున్‌.' 193 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనిచెప్పుగా; భార్య= అత్రి మహర్షి పెండ్లం; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది; అక్కట!= 
అయ్యో; మహా+ఆత్మ!= ఓ మహానుభావా!; పుత్రులకున్‌= కొడుకులకు; కుటుంబ, భార, నియమ, వృత్తులు+ఎల్లను= 
కుటుంబాన్ని ఏవిధంగా మోయవలెనో అందుకు ఏర్పరచదగిన కట్టుబాటులు, జీవనోపాయాలు అన్నిటిని; తిరంబుగన్‌= 
నిలుకడగా; చేయక= ఏర్పాటు చేయకుండా; ఆశ్రమ+అంతరంబునకున్‌= ఇంకొక ఆశ్రమానికి; ఇటు, పోవుట= ఈవిధంగా 
పోవటం, నీకున్‌= నీకు; ధర్మువు+కాదు= ధర్మం కాదు; వైన్యభూజనపతి= వైన్యప్రభువు; అర్జులకున్‌= వేడినవారికి; అర్థము= 
ధనం; చాలంగన్‌= మిక్కుటంగా; ఇచ్చున్‌= దానంచేస్తాడు; ఆ+విభున్‌= ఆ రాజును; వేడుము= ప్రార్థించుము. 


తాత్సర్యం: అని చెప్పగా అత్రిభార్య ఈవిధంగా సమాధానం చెప్పింది. అయ్యో, ఓ మహానుభావా! కుటుంబంయొక్క 
బరువును ఏవిధంగా భరించవలెనో, ఎట్టి ఏర్సాటులు అవసరమో, కొడుకులకు బాగా విశదీకరించి కట్టుబాటులు, 
జీవనాధారాలు చేయకుండానే, గృహస్థాశ్రమాన్ని విడిచి వాన ప్రస్థాశ్రమాన్ని స్వీకరించటం మీబోటివారికి ధర్మంకాదు. 
వైన్యమహారాజు వేడినవారికి ధనాన్ని దానం చేస్తాడు. ఆ(ప్రభువును ప్రార్థించి కావలసిన ధనాన్ని సంపాదించి 
కొడుకులకు ఇచ్చి, అటుపిమ్మట నీవు తపస్సుకై అడవికి పోవచ్చును. 


నిశేషం: ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రకారం మానవజీవితం - (బ్రహ్మచర్యం, గార్హస్ట్యం, వానప్రస్థం, సన్న్యాసం - అని 
నాలుగు ఆశ్రమాలుగా వింగడించబడింది. శైశవే౭ భ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణామ్‌ । వార్హకే మునివృత్తీనాం యోగేనాంతే 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 623 


తనుత్యజామ్‌॥” అని కాళిదాసు రఘువంశం. చిన్నతనంలో విద్యాభ్యాసం చేయాలి; యౌవనంలో గృహస్టాశ్రమాన్ని స్వీకరించి 
విషయ భోగాలను అనుభవించాలి; ముసలితనంలో వానప్రస్థంలో ఇం(ద్రియనిగ్రహంతో ఇలువీడి కుటుంబానికి దూరంగా 
ఉండాలి. మరణించటానికి పూర్వమే సన్న్యాసం స్వీకరించాలి. ఇది సనాతన భారతీయసంప్రదాయం. ఏ వయసుకు తగిన 
ఆశ్రమం ఆ వయస్సున పాటించాలి. ఆమరణ (బ్రహ్మచర్యాన్నిగాని శాశ్వతభోగలాలసత్వాన్నిగాని సనాతనభారతీయసంస్కృతి 
శాసించ లేదు. 


వ. అనినం గొండొక విచారించి భార్యపలుకులు ధర్మయుక్తంబు లగుటకు సంతసిల్లి, యమ్మహాద్విజుం డప్పుడు 
చని యశ్వమేధాధ్వరదీక్షితుండయి, విప్రులకు నపారధనంబు లిచ్చుచున్న వైన్యుం గని యాశీర్వాద 
పురస్సరంబుగా ని ట్లనియె. 194 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+మహా, ద్విజుండు= ఆ గొప్పబ్రాహ్మణుడు; కొండొక, విచారించి= కొంత ఆలోచన 
చేసి; భార్య, పలుకులు= పెండ్డాం చెప్పిన మాటలు; ధర్మ, యుక్తంబులు+అగుటకున్‌= ధర్మంతో కూడినవి కావటంచేత; 
సంతసిల్లి= సంతోషించి; అప్పుడు= ఆ వేళలో; చని= వెళ్ళి; అశ్వమేధ+అధ్వర, దీక్షితుండు+అయి= అశ్వమేధ మనే యజ్ఞాన్ని 
చేయటానికి పూనినవాడై; విప్రులకున్‌= బ్రాహ్మణులకు; అపార, ధనంబులు= మితి లేని (ద్రవ్యాలను; ఇచ్చుచున్‌+ఉన్న= 
దానం చేస్తున్న; వైన్యున్‌= వైన్యుడు అనేరాజును; కని= చూచి; ఆశీర్వాద, పురస్సరంబుగాన్‌= దీవెనలు మొట్టమొదట 
చేసినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: అతికి భార్య చెప్పిన మాటలు నచ్చినవి. ఆమె మాటాడింది ధర్మంగా ఉన్నట్లు ఆయన భావించి, కొంత 
తడవు ఆలోచించి, ఆ బ్రాహ్మణోత్తముడు వైన్య మహారాజు కడకు వెళ్ళాడు. అప్పుడు ఆ మహారాజు అశ్వమేధయాగ 
దీక్ష వహించి ఉంటూ బ్రాహ్మణులకు మితి లేని ధనాలను దానం చేస్తున్నాడు. అత్రి మహాముని ఆ మహారాజును 
సమీపించి మొట్టమొదట ఆశీర్వాదం చెప్పి, తదుపరి ఈవిధంగా అన్నాడు. 


ఉ. నీవ విధాత, వింద్రుండవు నీవ, సమస్తజనేశ్వరుండవున్‌ 
నీవ, యశేషధర్మములు నీవ యెటుంగుదు, నిన్ను. బోలగా 
నీ వసుధాతలంబున మహీశ్వరు లెవ్వరు లేరు, సన్మునీం 
ద్రావలి యెప్డు నిన్ను. గొనియాడుం బరిస్సుటవాక్యభంగులన్‌.' 195 


ప్రతిపదార్థం: నీవు+అ= నీవే; విధాతవు= (బహ్మదేవుడవు; నీవు+అ= నీవే, ఇంద్రుండవు= వేల్పులరాజవు; నీవు+అ= నీవే; 
సమస్త, జన+-ఈశ్చరుండవున్‌= సమస్తజనులకు పతియైన పరమేశ్వరుడవు; నీవు+అ= నీవే; అశేష ధర్మములు= సమస్త 
ధర్మాలు; ఎణుంగుదు= తెలిసిఉన్నావు; ఈ, వసుధా, తలంబునన్‌= ఈభూతలంలో; నిన్నున్‌*పోలంగాన్‌= నీతో సరితూగ 
గల; మహీ+ఈశ్వరులు= మహారాజులు; ఎవ్వరున్‌ లేరు= ఎవరూ లేరు; పరిస్సుట, వాక్య, భంగులన్‌= తేటతెల్లమయ్యే 
వాక్యాల తీరు తీయాలతో; సత్‌+ముని+ఇంద్ర+ఆవలి= ఉత్తమ బుషుల సముదాయం; ఎవ్లు= ఎల్లప్పుడు; నిన్నున్‌= నిన్ను; 
కొనియాడున్‌= (ప్రశంసిస్తుంది. 


తాత్సర్యం: 'ఓ మహారాజా! నీవే (బ్రహ్మదేవుడవు; నీవే ఇంద్రుడవు; సమస్తధర్మాలు తెలిసిన వాడవు నీవే; నీతో 
సరిపోలిన మహారాజులు ఈ భూ(ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరు. తేటతెల్ల మయ్యే మాటల నుడికారపు ఇంపు 
సాంపులతో మేలి బుషులు మహానుభావులు నిన్ను సదా ప్రశంసిస్తారు. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అని పలుకంగ గౌతమమహాముని యచ్చట నుండి యంతయున్‌ 
విని, కలుషించి, 'యేల యిటు వీ(కున నో రజుగంగఈ బ్రేలె; దీ 
జనపతియే విధాతయును శక్రుండు నీశుండు నర్ధకాంక్షి వై 
మనమున శంక లేక యొక మానవు నింత నుతింప నేటికిన్‌? 196 


ప్రతిపదార్థం: అని పలుకంగన్‌= అని వచించగా; గౌతమ, మహా, ముని= గౌతముడు అనే గొప్పబుషి అచ్చటన్‌+ఉండి= 
అక్కడ ఉండి; అంతయున్‌; విని; కలుషించి= కోపించి; ఏల= ఎందుకు; ఇటు= ఈవిధంగా; వీ6ంకునన్‌= పూనికతో; 
నోరు+అయిగంగన్‌= నోరు అరిగేటట్టుగా; (పేలెదు= నోటికి వచ్చినట్టు మాటాడతావు; ఈ జనపతియే= -ఈమహారాజే; 
విధాతయును= (బ్రహ్మయును; శక్రుండున్‌= ఇం(ద్రుడూ; ఈశు(డున్‌= శివుడూనా; అర్థకాంక్షివి+ఐ= ధనాన్ని కోరుతున్నవాడి 
వై; మనమునన్‌= మనస్సులో; శంకలేక= జంకు గొంకులు లేకుండా; ఒక మానవున్‌= ఒక మనుష్యుడిని; ఇంత= ఈవిధంగా 
గొప్ప చేసి; నుతింపన్‌+ఏటికిన్‌?= పొగడటం ఎందుకు? 


తాత్పర్యం: అని అత్రి ఆ విధంగా ప్రశంసించగా, అక్కడ ఉన్న గౌతమమహర్షి ఆ స్తోత్రాన్ని అంతా విని, 
ఆ(గహించి ఈ విధంగా పలికాడు: 'ఓ అ(త్రీ! నీవు కేవలం ధనకాంక్షతో నోటికి వచ్చినట్లు పైలుతున్నావు. ఈ 
మహారాజు నిజంగా బ్రహ్మదేవుడా? ఇంద్రుడా? శివుడా? జంకు గొంకులు ఏమాత్రం లేకుండా ఒక మానవమా(త్రుడిని 
ఈ విధంగా (ప్రస్తుతించటం దేనికి? 


అత్రిగౌతముల సరస్పరసంవాదము (సం. 3-183-11) 

వ. _ అనుటయు నత్రి యి ట్లనియె. 197 
తాత్పర్యం: అని చెప్పిన పిమ్మట అత్రిమహర్షి ఈ విధంగా అన్నాడు. 
ఉ. ఊరక మీటి నాడెదవు; యుక్త మయుక్తము నాత్మ జూడంగా 

నేరవు; సర్వలోకములు నిర్మలనీతిపరాక్రమంబు లొ 

ప్పార(గ నేలి ధర్మముల కన్నిటికిం గుదురై వెలుంగు ధా 

త్రీరమణుండు మేటిగ నుతింప(గ వోలదె నాకు నిమ్మెయిన్‌?' 198 
ప్రతిపదార్థం: ఊరక, మీఅన్‌+ఆడెదవు= నిరర్థకంగా అధికప్రసంగం చేస్తున్నావు; యుక్తము= తగింది; అయుక్తమున్‌= తగనిది 
అని; ఆత్మన్‌+చూడంగాన్‌+నేరవు= ఆంతర్యంలో విచారించ జాలవు; సర్వ, లోకములు= సమస్తమైన (ప్రపంచాలను; నిర్మల, 
నీతి, పరాక్రమంబులు= స్వచ్చమైన నీతి, శౌర్యాలు; ఒప్పు+ఆరంగన్‌= విలసిల్లేటట్టుగా; ఏలి= పరిపాలించి; ధర్మములకున్‌+ 
అన్నిటికిన్‌= సమస్తమైన ధర్మాలకు; కుదురు+ఐ= నెలవై (ఆలవాలమై); వెలుంగు= (ప్రకాశించే; ధాత్రీ, రమణుండు= రాజు 


(భూమికి సంతసం చేకూర్చే భర్తు; మేటిగ= గొప్పగా; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; నాకున్‌; నుతింపథోన్‌+పోలదు+ఎ= పొగడటం 


సరికాదా? 


తాత్సర్యం: 'ఏది ఉచితం, ఏది అనుచితం అనే ఆంతర్యం విచారించకుండ నీవు నిరర్ధకమైన అధిక (ప్రసంగానికి 
పాల్పడ్డావు. రాజే ధర్మానికి కుదురు. రాజే స్వచ్చమైన శౌర్యంతో సమస్తలోకాలను పరిపాలించే ప్రభువు. ధర్మ 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 625 


రక్షణకు, పరిపాలనకు ఆధారకేంద్రమైన రాజు యొక్క గొప్పతనాన్ని స్థానాన్ని గుర్తించి ఈ రీతిగా ప్రశంసించటం 
నాకు తగదా? 


విశేషం: కేవలం ధనకాంక్షచేత ఒక మానవమాత్రుడిని ఇంద్రుడు చంద్రుడు ఈశ్వరుడు అని ముఖ స్తుతి చేయటం 
అనుచితం- అని గౌతమమహర్షి ఆక్షేపణం. ధర్మనిర్వహణలో సామాజికవ్యవస్థకు పరిపాలనలో కేంద్ర గరిమనాభి రాజు. 
అతడు వ్యవస్థగాని వ్యక్తి మాత్రుడు కాడు. అతడి గౌరవభూమిక గుర్తించటం నేరం కాజాలదు- అని అత్రి వాదం. ఇది 
సులభంగా తేలే వివాదం కాదు కాబట్టి మధ్యవర్తి అయిన తగవరి కావలసి వచ్చింది. 


వ. అని త న్మాక్షేపించిన గౌతముండు. 199 


తాత్సర్యం: అని తనను విమర్శించగా గాతముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


ఆ. “కలయ నరలు వచ్చి తల తెల్ల నైనంత( । జేసి నీకు నెట్లు జేరు నెటుక? 
జ్ఞానవృద్దు(డైన వాని మాటలు గదా । సభల. జెల్లు నార్యజనుల కెక్కి” 200 


ప్రతిపదార్థం: కలయన్‌, నరలు, వచ్చి= ముసలితనంచేత తెల్లనైన వెండ్రుకలు అలముకొని; తల= శిరస్సు; తెల్లన+ 
ఐనంతన్‌+చేసి= తెలుపు రంగుగా మారినంతమాత్రంచేత; నీకున్‌; ఎణుక= తెలివిడి, జ్ఞానం; ఎట్టున్‌= ఏవిధంగా; చేరున్‌= 
ఏర్పడుతుంది; జ్ఞాన వృద్దుండు+ఐన వాని మాటలు కదా= వయస్సుచేత కాక పాండిత్యంచేత పెద్దవాడు అయినవాడి 
పలుకులు కదా; ఆర్య జనులకున్‌+ఎక్కి= పూజించతగినవారి మనస్సులలో చేరి; సభలన్‌= పెద్దల సమావేశాలలో; చెల్లున్‌= 


సరిపడతాయి. 


తాత్సర్యం: 'వయసుమళ్లి, తలవెండ్రుకలు తెల్లబడినంతమా(త్రాన నీకు జ్ఞానం సం(క్రమిస్తుందా? పాండిత్యంలో 
పెద్ద అయినవాడిమాటలు సభలలో రాణిస్తాయి. ఆర్యులు జ్ఞానవృద్దుడి మాటలనే అంగీకరిస్తారు కదా!” 


వ. అని తొడంగి యయ్యిరువురు మహానాదంబుగా వివాదంబు సేయుచుందగాశ్యపనామధేయుం డైన ముని 
సభాసదులైన మునులం జూచి వీరలవాదు మనచేత జక్కంబడదు; సకలధర్మజ్ఞుం డయిన సనత్ముమారు 
నడుగుది మనిన నా సదస్యులందటు సనత్కుమారుపాలికిం జని యత్రిగౌతములవివాదంబు తెజం 
గెటింగించిన, నతండు వారల కి ట్లనియె. 201 


ప్రతిపదార్థం: అని= అని వచించి; తొడంగి= (వాదుకు) ఉప(క్రమించి; ఆ+ఇరువురు= ఆ ఇద్దరు (బుషులు); మహా, 
నాదంబుగాన్‌= పెద్ద రొద పుట్టేటట్టుగా; వివాదంబు= మాటల జగడం; చేయుచుండన్‌= సలుపుతుండగా; కాశ్యప నామధేయుండు+ 
ఐన= కాళ్యపుడు అనేపేరు కల; ముని= బుషి సభాసదులు+ఐన= సభలో ఉన్న; మునులన్‌+చూచి= బుషులను చూచి; 
వీరల వాదు= (అత్రిగాతమమునుల) వివాదం; మనచేతన్‌= (ఇక్కడ ఈసభలో ఉన్న) మనచేత; చక్కన్‌+పడదు= సరిగాదు, 
తీరదు; సకల ధర్మజ్ఞాండు+అయిన= సమస్త మైన ధర్మాలు తెలిసినవాడైన; సనత్కుమారున్‌= సనత్కుమారుడిని; అడుగుదము= 
కోరుదాం; అనినన్‌= అని చెప్పగా; ఆసదస్యులు+అందజు= ఆసభలో ఉన్నసభ్యులు అందరున్నూ; సనత్కుమారు, పాలికిన్‌= 
సనత్కుమారుడు ఉన్నచోటికి; చని= వెళ్ళి; అత్రిగాతముల, వివాదంబు, తెణంగు= అత్రి గౌతముల మాటలజగడపు తీరు; 
ఎజీంగించినన్‌= తెలియజేయగా; అతండు= ఆ సనత్కుమారుడు; వారలకున్‌= ఆసదస్యులకు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అత్రి గౌతములు ఇరువురున్నూ ఆవిధంగా మాటలజగడాన్ని ఆరంభించారు. అది పెద్దరొదగా 
మారింది. అప్పుడు కాశ్యపుడు అనే పేరుకల బుషి సదస్యులైన మునులతో ఈవిధంగా అన్నాడు- “ఏరి వాదం 
మనవంటివారు తీర్పు చెప్పదగింది కాదు. సమస్తధర్మాలు తెలిసిన సనత్కుమారుడిని అడిగితే ఆయన తగవరిగా 
తీర్పు చెప్పవచ్చును." ఆ మాటలు విని, ఆ సదస్యు లందరు కలిసి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి, అ(తిగాతముల 
వివాదాన్ని వివరించి చెప్పారు. సనత్కుమారుడు ఆ వివాదాన్ని సావధానంగా ఆలకించి ఈ విధంగా చెప్పాడు. 
చ. “అత్రి నిజంబ పల్మె(; దగ నాతని వాక్యము ధర్మయుక్త; మీ 

ధాత్రి సమస్తమున్‌ బృహదుదగ్రభుజాగ్రమునందు. దాల్లు సత్‌ 

క్షత్రియు డెల్లవారలను గావను బ్రోవ బ్రభుండు; గావునన్‌ 

శత్రునిషూదనుం డతండు శక్రుండు నీశ్వరుండున్‌ విధాతయున్‌. 202 
ప్రతిపదార్థం: అత్రి= అత్రి (మహర్షి; నిజంబు+అ= నిజమే; పల్కెన్‌= చెప్పాడు; తగన్‌= ఒప్పునట్టుగా; ఆతని, వాక్యము= 
అతడు చెప్పినమాట; ధర్మ యుక్తము= ధర్మంతో కూడింది; ఈ, ధాత్రి, సమస్తమున్‌= ఈభూమి అంతయు; బృహత్‌+ఉదగ్ర, 
భుజ+అ(గ్రమునందున్‌= పెద్దది, గొప్పది అయిన భుజంయొక్క పైభాగంలో; తాల్చు= ధరించే; సత్‌క్షత్రియుండు= 
మంచిక్షత్రియుడు; ఎల్లవారలను= అందరిని; కావను= రక్షించటానికి; (ప్రోవను= పోషించటానికీ; ప్రభుండు= (ప్రభువు; కావునన్‌= 
కాబట్టి; అతండు= అట్టిరాజు; శత్రునిషూదనుండు= శత్రువులను నిర్దించేవాడు; శృక్రుడు= వేల్పులటేడైన ఇంద్రుడు; 
ఈశ్చరుండున్‌= శివుడును; విధాతయున్‌= (బహ్మదేవుడుకూడ. 


తాత్సర్యం: 'అత్రి చేసింది సరైన వాదమే. ఆతడి ప్రతివాదన సత్యమైనదే, ధర్మంతో కూడినదే. ఈ భూమండలాన్ని 
సమర్థవంతమైన తనభుజస్కంధంమీద ధరించే సత్‌క్షత్రియుడు, అందరిని కాపాడే (ప్రభువు, శత్రువులను నిర్జించేవాడు, 
కాబట్టి అతడే ఇంద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు అని చెప్పటం సముచితం. 
క. జనులకు నెల్లను బూజ్యుండు | జనపాలుం; డతని మహితశాసనమున స 

జ్ఞనులును మునులును సద్విధి. । జనువారలు గాక; కడవ( జన దెవ్వరికిన్‌. 203 


ప్రతిపదార్థం: జనపాలుండు= రాజు; జనులకున్‌+ఎల్లను= (ప్రజలందరికి; పూజ్యుండు= ఆరాధించదగినవాడు; అతని మహిత 
శాసనమునన్‌= అతడియొక్క గొప్పఆజ్ఞవలన; సత్‌+జనులును= మంచి మనుజులున్నూ; మునులును= బుషులున్నూ; 
సత్‌+విధిన్‌= మంచి మార్గంలో; చనువారలు= ప్రవర్తించేవా రౌతారు; కాక= ఆవిధంగా కాక; ఎవ్వరికిన్‌= ఎవరికైనను; 
కడవన్‌+చనదు= అతడి ఆజ్ఞను జవదాటటానికి వీలు కాదు. 


తాత్సర్యం: ప్రజలందరికి ఆరాధించతగినవాడు ప్రజలను పరిపాలించే ప్రభువు. మీరజాలని ఆతడి ఆజ్ఞవలననే 
మంచివారు, బుషులు మంచిమార్గంలో నడవగలరు. ఎవ్వరూ ఆతడి ఆనతి జవదాట రాదు. 


వ. క్షత్రియప్రభావం బే మనవచ్చు! విరాట్టు, సమ్రాట్టు, విధిజితుండు, సత్యమన్యుండు, యథాజీవుండు, ధర్ముండు 
నను భవ్యనామంబుల నిగమంబులు పార్టివుం గొనియాడు(; దొల్లి యధర్మంబునకు వెజచి బ్రాహ్మణులు 
నిజతేజోబలంబులు క్షత్రియులందు నిక్షేపించిరి; నాంటంగోలె బ్రాహ్మ్యంబువలన క్షత్రంబు ప్రవర్తిల్లుచుండు; 


బ్రహ్మక్షత్రంబులు పరస్పరసంశ్రయంబులు; వెలిగా వర్తింప నేరవు; క్షత్రియుండు బ్రాహ్మణ సంసేవనంబునం 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 627 
దేజోనిరూఢుం డయి యాదిత్యుండు చీకటి నడంచునట్లు దురితంబుల నడంచు; నట్లగుటంజేసి 
క్షత్రియుండు సర్వాధికుం డగుట నిశ్చయం' బనిన, నమ్మునులందటు( జని వైన్యునకు( దతకారం బంతయు 


నెజింగించిన నా భూవరుం డత్రిం జూచి. 204 


ప్రతిపదార్థం: క్షత్రియ, ప్రభావంబు= క్షత్రియుడి మహిమ- అనగా రాజకులానికి సంబంధించినవాడి శక్తి; ఏమి+అనవచ్చున్‌!= 
ఏవిధంగా చెప్పవీలవుతుంది!; విరాట్టు= విశేషమైన దక్షత గల ప్రభువు; సమ్రాట్టు= గొప్ప రాజు; విధి, బితుండు= అదృష్టాన్ని 
జయించినవాడు; సత్య, మన్యుండు= సత్యంకొరకైన కోపం కలవాడు; యథా, జీవుండు= ప్రాణి కోటిని (క్రమబద్దంగా 
శాసించేవాడు; ధర్ముండు= ధర్మంతో కూడిన నడవడిక కలవాడు; అను= అనునట్టి; భవ్య, నామంబులన్‌= మనోహరమైన 
పేళ్ళతో; నిగమంబులు= వేదాలు; పార్టివున్‌= రాజును; కొనియాడున్‌= పొగడుతాయి; తొల్లి= పూర్వం; అధర్మంబునకున్‌= 
ధర్మం లేమికి; వెజచి= భయపడి; బ్రాహ్మణులు= (బ్రహ్మజ్ఞానం కలమేధావులు; నిజ, తేజస్‌+బలంబులు= తమవైన వెలుగు 
శక్తులు; క్ల్షత్రియులందున్‌= రాచకొలంవారియందు; నిక్షేపించిరి= దాచిపెట్టారు; నాంటన్‌+కోలెన్‌= ఆసమయంనుండి; 
బ్రాహ్మ్యంబువలనన్‌= (బ్రాహ్మణులకు సంబంధించిన మహిమ వలన; క్షత్రంబు= క్షత్రియులకు సంబంధించిన పరా(క్రమం; 
ప్రవర్తిల్లుచుండున్‌= ఒప్పుతూ ఉంటుంది; బ్రహ్మ, క్షత్రంబులు= (బ్రాహ్మణుల మహిమ, క్షత్రియులమహిమ; పరస్పర, 
సంశ్రయంబులు= ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండేవి; వెలిగాన్‌= ఒకదానిని విడిచి వేరొకటి ఉండేవిగా; వర్తింపనేరవు= 
ఒప్పవు; క్షత్రియుండు= రాచకొలంవాడు; (బ్రాహ్మణ, సంసేవనంబునన్‌= (బ్రాహ్మణులను సేవించటంవలన; తేజస్‌+ 
నిరూఢుండు+అయి= వెలుగుతో కూడుకొన్నవాడై; ఆదిత్యుండు= సూర్యుడు; చీ(కటిన్‌= అంధకారాన్ని; అడంచు+అట్లు= 
పోగొట్టే రీతిగా; దురితంబులన్‌= పాపాలను; అడంచున్‌= పోగొట్టుతాడు; అట్టు= ఆవిధంగా; అగుటన్‌+చేసి= జరుగుటవలన; 
క్షత్రియుండు= పరా(క్రమం కలిగిన రాచకులంవాడు; సర్వ+అధికుండు+అగుట= అందరిని మించేవాడు కావటం; నిశ్చయంబు= 
దృఢమైన నిర్దారణ; అనినన్‌= అని చెప్పగా; ఆ+మునులు+అందణున్‌= ఆబుషులు అందరున్నూ; చని= వెళ్లి; వైన్యునకున్‌= 
వైన్యుడు అనే పేరుకల ఆరాజుకు; తద్‌, ప్రకారంబు+అంతయున్‌= ఆవిధంగా జరిగిన సంగతిని అంతటిని; ఎజింగించినన్‌= 
తెలుపగా; ఆ, భూ, వరుండు ఆరాజు (అనగా వైన్యమహారాజు); అత్రిన్‌+చూచి= అత్రిని కనుగొని. 


తాత్సర్యం: పరాక్రమంతో భూజనులను పరిపాలించే ప్రభువుయొక్క మహిమను ఏవిధంగా వర్షించటానికి వీలౌతుంది? 
విశిష్టమైన పరిపాలనాదక్షత కలవాడు, గొప్పప్రభువు, అదృష్టాన్ని తనవశం చేసికొన్నవాడు, సత్యాన్ని కాపాడటానికి 
ఆ(గ్రహావేశం కలవాడు, ప్రజలను క్రమశిక్షణతో నడిపించేవాడు, ధర్మంతో కూడిన నడవడిక కలవాడు అనే అర్థాలు 
కల శబ్దాలతో వేదాలు రాజును అభివర్లిస్తాయి. పూర్వకాలంలో అధర్మం ప్రబలుతుందేమోననే భయంతో, బ్రాహ్మణులు 
తమశక్తి యుక్తులను రాజులయందు దాచిపెట్టారు. ఆ సమయంనుండి, బ్రాహ్మణులతేజస్సు క్షత్రియులగొప్పతనం 
ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. క్షాత్రబలం లేని బ్రాహ్మణశక్తి బ్రాహ్మణశక్తి లేని క్షాత్రం రాణించజాలవు. 
క్షత్రియుడు బ్రాహ్మణులను పూజించటంచేత, తేజస్సును ఆర్జించి, సూర్యుడు చీకటిని పోగొట్టేటట్టు పాపాలను 
హరింపచేయగలడు. అందుచేత క్షత్రియుడు అందరికంటె అధికుడు. ఇది నిశ్చయం” అని సనత్కుమారుడు 
తీర్పుచెప్పాడు. అంతట ఆతీర్పును వినిన ఆ మునులు ఆసంగతిని వైన్యమహారాజు కడ కేగి విన్నవించారు. అప్పుడు 
వైన్యమహారాజు అత్రిని గౌరవించి, (ఈవిధంగా పలికాడు). 


క. “నను నెల్లజనులకంటెను । ఘను. డని కొనియాడి తీవు కడు నిజముగ గా 
వున నిదె ప్రీతు(డ నైతిన్‌ । గొను మిచ్చెద నీకు నేను గోటిధనంబుల్‌.” 205 


గ్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; ఎల్ల, జనులకంటెను= అందరు మనుజులకంటెను; ఘనుండు+అని= గొప్పవాడు అని; 
కొనియాడితి+ఈవు= నీవు పొగిడావు; కడు, నిజముగన్‌= మిక్కిలిసత్యంగా; కావునన్‌= కాబట్టి; ఇదె= ఇప్పు డీసమయంలో; 
(పీతు(డన్‌+ఐతిన్‌= సంతోషించాను; ఏను= నేను; నీకున్‌= నీకు; కోటిధనంబుల్‌= కోటిద్రవ్యాలు; ఇచ్చెదన్‌= ఇస్తాను; 
కొనుము= స్వీకరించుము. 


తాత్సర్యం: నీవు నన్ను అందరికంటెను గొప్పవాడ వని పొగిడావు; నాకు మిక్కిలి సంతోష మైనది. కావున నీకు 
కోటి ధనాలను దానంగా ఇస్తాను; దయచేసి స్వీకరించుము. 


క. అని యిష్టధనము లిచ్చిన( । గొని వచ్చి మునీశ్వరుండు గొడుకులకు( బ్రియం 

బున బంచి యిచ్చి యిమ్ముల€ । జనియె వనంబునకు ధర్మసంహితబుద్దిన్‌. 206 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఇష్ట, ధనములు+ఇచ్చినన్‌= కోరినద్రవ్యాలు ఇవ్వగా; కొనివచ్చి= తీసికొనివచ్చి; 
ముని+-ఈశ్వరుండు= బుషులలో శ్రేష్టుడైన (అత్రి); కొడుకులకున్‌= పుత్రులకు; ప్రియంబునన్‌= ప్రేమతో; పంచి+ఇచ్చి= 


భాగాలు చేసి ఒసంగి; ధర్మ సంహిత, బుద్దిన్‌= ధర్మం నెరవేర్చ వలె ననే కోరికతో కూడిన ఆలోచనతో; వనంబునకున్‌= 
అడవికి; ఇమ్ములన్‌= ప్రీతితో; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: అని చెప్పి, వైన్యమహారాజు తనకు ఇచ్చిన ధనాలనుగైకొని ఇంటికి పోయి, అత్రి మహాముని వాటిని 
కొడుకులకు పంచిపెట్టి ధర్మంతో కూడిన ఆలోచనతో తాను అడవికి వెళ్ళాడు. 


వ. అని చెప్పి మార్మండేయుండు పాండవేయునితో నిట్లను; సరస్వతీగీత యను నితిహాసంబు సెప్పెద; నందు 
విశిష్టధర్మంబు లెటు(గ నగుం దొల్లి తార్‌క్ష్యుండను మునివరుండు భారతి నారాధించిన నద్దేవి ప్రత్యక్షం 
బగుటయు ని ట్లని యడిగె. 207 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; మార్కండేయుండు= మృకండుమహాముని కుమారుడైన మార్కండేయుడు; 
పాండవేయునితోన్‌= పాండురాజుకొడు కైన (ధర్మరాజుతో); ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పాడు; సరస్వతీ, గీత+అను= 
సరస్వతీ గీత అనే పేరు కల; ఇతిహాసంబు= జరిగిన కథ; చెప్పెదన్‌= వినిపిస్తాను; అందున్‌= (ఆ ఇతిహాసంలో); విశిష్ట, 
ధర్మంబులు= విశేషంగా పేర్కొనదగిన ధర్మాలు అనగా ధర్మసూక్ష్మాలు; ఎణు(గన్‌+అగున్‌= తెలిసికొనటానికి వీలౌతుంది; 
తొల్లి= పూర్వకాలంలో; తార్‌క్ష్యుండు+అను= తార్‌క్ష్యుడు అనే పేరుకల; ముని, వరుండు= బుషులలో గొప్పవాడు; 
భారతిన్‌+ఆరాధించినన్‌= సరస్వతీదేవిని ప్రార్థించగా; ఆ+దేవి; ప్రత్యక్షంబు+అగుటయున్‌= తనయెదుట కన్పించగా; 
ఇట్టు+అని+అడిగెన్‌= ఈ విధంగా ప్రార్థించాడు. 


తాత్పర్యం: ఆవిధంగా వైన్యుడిచరితాన్ని చెప్పి, పిమ్మట ధర్మరాజుతో మార్కండేయమహర్షి ఈవిధంగా అన్నాడు. 
నీకు ఇప్పుడు సరస్వతీగీత అనే ఇతిహాసం వినిపిస్తాను. అందులో పెక్కు ధర్మసూక్ష్మాలు ఉన్నవి. నీవు వాటిని 
(గ్రహించటం అవసరం. పూర్వకాలంలో తార్‌క్ష్యుడు అనే ఒక గొప్పబుషి ఉన్నాడు. అతడు సరస్వతీదేవినిగూర్చి 
తపస్సు చేయగా, ఆ దేవి అతడికి ప్రత్యక్ష మయింది. అతడు ఆ సరస్వతీదేవిని ఈవిధంగా అడిగాడు. 


క. “'పురుషున కెయ్యది ధర్మువు? । పురుషుం డెద్దాన( బరమపుణ్యాత్మకు. డై 
చిరపుణ్యగతులు వడయును? । దిరముగ నిది యానతిమ్ము దేవీ! నాకున్‌. 208 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 629 


ప్రతిపదార్థం: దేవీ!= ఓ సరస్వతీదేవీ!; పురుషునకున్‌= మానవుడికి (ఇచట జనులకు అనిభావం); ఏ+అది= ఏది; ధర్మువు= 
ధర్మం; పురుషుండు= పురుషుడు; ఏ+దానన్‌= దేనివలన; పరమ, పుణ్య+ఆత్మకుండు+ఐ= శ్రేష్టమైన పుణ్యాలతో కూడుకొన్న 
అంతరంగం కలవాడై; చిర, పుణ్య, గతులు= శాశ్వతమైన పుణ్యంతో కూడిన మార్గాలు; పడయును?= పొందుతాడు?; 
నాకున్‌= నాకు; ఇది= ఈవిషయం; తిరముగన్‌= గట్టిగా నాటుకొని ఉండేటట్లుగా; ఆనతి+ఇమ్ము= దయతో చెప్పుము. 


తాత్సర్యం: 'ఓసరస్వతీ దేవీ! దయతో ఈప్రశ్నలకు నీవు సరైన సమాధానాలను నాకు సెలవిమ్ము మనుజుడు 
పాటించవలసిన ధర్మం ఏది? మనుజుడు ఏవిధంగా పుణ్యగతులు సంపాదించగలుగుతాడు? ఆపుణ్యం ఎట్టా 
శాశ్వతంగా ఉంటుంది? నీవు చెప్పే సమాధానాలు నా మనస్సుకు సదా అంటిపెట్టుకొని ఉండేటట్టు సెలవిమ్ము.' 


వ. అనిన వానికి నప్పరమేశ్వరి యి ట్లనియె. 209 


తాత్సర్యం: అని అడుగగా, ఆ సరస్వతీదేవి అతడికి ఈవిధంగా సమాధానం చెప్పింది. 


మ. “ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర 
వ్రతు( డై యుండెడునట్టిపుణ్యు. డమరావాసంబునం దుండు ను 
న్నతవృత్తస్తనభారమంథర మరున్నారీపరీరంభ సం 


భృత రోమాంచ సమంచితాంగు( డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్‌. 210 


ప్రతిపదార్థం: ధృతిన్‌= ధైర్యంతో (అనగా దీక్షతో); వేదంబులు, నాలుగున్‌, చదివి= నాలుగువేదాలను పఠించి; భూ, 
దేవుండు= (బ్రాహ్మణుడు; నానా+అధ్వర, వ్రతు(డు+ఐ+ఉండెడు+అట్టి+పుణ్యుడు= పెక్కు యజ్ఞాలను చేసే పూనికతో 
మెలగి పుణ్యాన్ని ఆర్జించినవాడు; అమర+ఆవాసంబునందున్‌= దేవతలు నివసించే స్వర్గలోకంలో; ఉన్నత, వృత్త, స్తన, భార, 
మంథర, మరుత్‌+నారీ, పరీరంభ, సంభృత, రోమాంచ, సమ్‌+అంచిత+అంగుండు+అగుచున్‌= ఎత్తయిన, గుండ్రని 
గబ్బిగుబ్బలతో తిరుగాడే దేవలోకపు స్త్రీల కౌగిలింతలవలన ఏర్పడిన గగురుపాటుతో కూడిన శరీరం కలవాడౌతూ; 
పెక్కు+ఏండ్డు= అనేక సంవత్సరాలు; సంప్రీతితోన్‌= మిక్కుట మైన సంతోషంతో; ఉండున్‌= నివసిస్తాడు. 


తాత్సర్యం: దీక్షతో నాలుగువేదాలు పఠించి, పెక్కు యాగాలు చేసి పుణ్యాన్ని ఆర్జించిన (బ్రాహ్మణుడు మరణించిన 
పిమ్మట స్వర్గలోకానికి పోతాడు. అక్కడ గబ్బిగుబ్బలతో నడయాడే అప్సరసల కౌగిలింతలవలన ఏర్పడిన గగుర్పాటు 
గల దేహంతో అతడు పెక్కు సంవత్సరాలు మిక్కిలి సంతోషంతో గడపుతాడు. 


సీ, _ మేలగు క్రేపుతోం బాలు సాలంగ గల్లి । లాలితం బగు తొలిచూలు మొదవుం 
బాత్రభూతుం డైన శ్రోత్రియునకు నిచ్చు । సదమలచరితు( డమ్మొదవు మేన 
నెన్నిరోమము లుండు నన్ని వేలేండులు । సురలోకసౌఖ్యవిస్పురణ నొందు; 
భారంబునకు( జాలి భూరిసత్తాధ్య మై । బిరుదైన యెద్దు భూసురున కిచ్చి 
ఆ. నరుండు ధేనుదశక మిరవొంద నిచ్చిన । ఫలము వడయు; మటియు వలువ లొసంగి 
చంద్రలోకమునకు సంప్రీతుండై చను4 | గనక మిచ్చి నాకమునకు నరుగు. 211 


ప్రతిపదార్థం: మేలు+అగు= మేలగు= మంచిదైన; ్రేపుతోన్‌= దూడతో; పాలు= క్షీరం; చాలంగన్‌+కల్లి= ఎక్కువగా ఉండి; 
లాలితంబు+అగు= ఒప్పారునట్టి; తొలి, చూలుమొదవున్‌= మొదటి కానుపు కన్న ఆవును; పాత్రభూతుండు+ఐన= యోగ్యత 


భ్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


కలిగినట్టి; (శోత్రియునకున్‌= సదాచారం పాటించే (బ్రాహ్మణుడికి; ఇచ్చు= ఒసగునట్టి; సత్‌+అమల, చరితుండు= మంచిదైన 
నిర్మలమైన సత్రవర్తన కలిగినవాడు; ఆ+మొదవు, మేనన్‌= ఆ ఆవుయొక్క దేహంలో; ఎన్నిరోమములు+ఉండున్‌= ఎన్ని 
వెండ్రుకలు ఉంటాయో; అన్ని, వేల+ఏండులు= అన్నివేల సంవత్సరాలు; సురలోక, సౌఖ్య, విస్పురణన్‌= స్వర్గ లోకంలో 
అనుభవించే సౌఖ్యాన్ని; ఒందున్‌= పొందుతాడు; భారంబునకున్‌+చాలి= బరువు మోసే బలం కలిగి; భూరి, సత్ఫ్య+ఆఢ్యము+ఐ= 
గొప్పశక్తితో కూడి ఉన్నదై; బిరుదు+ఐన+ఎద్దున్‌= మెచ్చదగిన ఎద్దును; భూసురునకున్‌= (బ్రాహ్మణుడికి; ఇచ్చి= ఒసగి; 
నరుండు= మనుజుడు; ధేను, దశకమున్‌= పది ఆవులను; ఇరవు+ఒందన్‌= ఒప్పారేటట్టుగా; ఇచ్చిన= ఒసగిన; ఫలము= 
ఫలితం (పుణ్యం); పడయున్‌= పొందుతాడు; మజియున్‌= ఇంకను; వలువలు+ఒసంగి= బట్టలు ఇచ్చి; సంపీతు(డు+ఐ= 
మిక్కిలి సంతోషం చెందినవాడై; చం(ద్రలోకమునకున్‌= చంద్రుడి లోకానికి; చనున్‌= వెళ్ళుతాడు; కనకమున్‌+ఇచ్చి= బంగారాన్ని 
ఒసగి; నాకమునకున్‌= స్వర్గలోకానికి; అరుగున్‌= వెళ్ళుతాడు. 


తాత్సర్యం: మంచిదూడతో ఉండి, ఎక్కువ పాల నిస్తున్న మొదటి చూలు ఆవును యోగ్యుడైన (శ్రోత్రియ 
బ్రాహ్మణుడికి దానమిచ్చిన పుణ్యాత్ముడు (మరణానంతరం) స్వర్గలోకానికి చేరుతాడు. ఆ ఆవుదేహంమీద 
ఎన్నివెండ్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఆదాత స్వర్గలోకంలో ఉంటాడు. బరువు మోయగల బలం 
కలిగిన కోడెయెద్దును (బ్రాహ్మణుడికి దానం చేసినవాడు పది ఆవులను దానం చేసిన పుణ్యఫలాన్ని ఆర్టిస్తాడు. 
మరియు, వస్త్రదానం చేస్తే చంద్రలోకానికి పోతాడు. బంగారాన్ని దాన మిస్తే స్వర్గలోకం పొందుతాడు. 


క కృతమతి యై యేడే(డులు । హుతవహు ఘృతమునను బ్రీతి నొందించిన సు 
వ్రతుం డీరేడుతరంబుల । పితరుల. గొని దివికి నేగు6 బెంపెసలారన్‌. 212 


ప్రతిపదార్థం: కృతమతి+ఐ= దీక్షతో కూడిన బుద్దికలవాడై; ఏడు+ఏ(డులు= ఏడు సంవత్సరాలు; హుతవహున్‌= అగ్నిహో(త్రుడిని; 
ఘృతమునను= నేతిని వేల్చుట చేత; (ప్రీతిన్‌+ఒందించిన= తృప్తి చెందేటట్టుగా చేసిన; సు, వ్రతుండు= మంచి నోమును 
నోచిన వాడు; ఈరేడు తరంబుల= పదునాలుగు పురుషాంతరాల తరబడి; పితరులన్‌= పితృదేవతలను; కొని= వెంటబెట్టుకొని; 
పెంపు+ఎసలు+ఆరన్‌= గొప్పదనం ఒప్పారేటట్టుగా; దివికిన్‌+ఏ(గున్‌= స్వర్గానికి వెళ్ళుతాడు. 


తాత్సర్యం: దీక్షతో ఏడుసంవత్సరాలు అగ్నిహోత్రుడిని నేతితో వేలి సంతృప్తి చెందించిన నైష్టికుడు పదునాలుగు 
తరాలకు చెందిన పితృదేవతలను తనతోపాటు తీసికొని గొప్పదనం ఒప్పారేటట్లుగా స్వర్గలోకానికి వెళ్ళుతాడు. 


క సతతంబును శుచియై దే | వతల( బ్రదీప్తాగ్నియందు వదలక సంత 
ర్పితులు(గం జేసి పడయు నం । చితముగ గోలోకవాస చిరసాఖ్యంబుల్‌. 213 


ప్రతిపదార్థం: సతతంబును= ఎల్లప్పుడును; శుచి+ఐ= పవి(త్రుడై ఉండి; వదలక= విడువక; (ప్రదీప్త +అగ్ని+ అందున్‌= 
మండుతుండే అగ్నిలో; దేవతలను= వేల్పులను; సంతర్పితులుగన్‌+చేసి= తృప్తి చెందిన వారినిగా చేసి; అంచితముగన్‌= 
ఒప్పునట్టుగా; గోలోక, వాస, చిర, సౌఖ్యంబుల్‌= గోలోకంలో నివసించే శాశ్వతమైన సుఖాన్ని; పడయున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: ఎల్లప్పుడును పవిత్రతను పాటించి, అగ్నిహోత్రంలో నిరంతరాయంగా హవిస్సులు వేల్ళి దేవతలను 
తృప్తి పొందించేవాడు చాలకాలం గోలోకంలో నివసించి సౌఖ్యాలను అనుభవిస్తాడు. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 631 
వ. అగ్నిహోత్రం బస్మదాత్మకం బని యెటుంగుము; సకలయజ్ఞంబులందు. గల్గింప6 బడు విశిష్టద్రవ్యంబు 
లన్నియు మదీయంబు; లేను మహనీయం బైన యగ్నిహోత్రముఖంబునం బ్రభవింతు; నాత్మజ్ఞు లగు 
మహాత్ములకు నఖిలసంశయచ్చేదంబు సేయుదు; ననవరత స్వాధ్యాయ దానవ్రత పరాయణులైన తపోధను 
లెందేని వీతశోకులై వసియింతు; రట్టిది మామకంబైన పరమువదంబు; వినుము! ప్రచుర 
మధుక్షీరతోయంబులును శర్మరాసైకతంబులును మాంసాపూపప్రకరతీరంబులును బాయసకర్ణమంబులు 
నైన యేటు లనేకంబు లుత్సాదించి యింద్రాగ్ని ప్రముఖు లైన దివిజులకు( దృష్తి సేసి యజనశీలురు 
మత్పదంబుం బ్రాపింతు' రని చెప్పిన దార్‌క్ష్యుండు కృతాంజలియై. 214 
ప్రతిపదార్థం: అగ్నిహోత్రంబు= అగ్ని; అస్మత్‌+ఆత్మకంబు= నా స్వరూపమే అయినట్టిది; అని; ఎజుంగుము= తెలిసికొనుము; 
సకల, యజ్ఞంబులందున్‌= అన్ని జన్నాలలో; కల్షింపంబడు= వాడబడే; విశిష్ట (ద్రవ్యంబులు= విశేష పదార్థాలు; అన్నియున్‌= 
సమస్తాలున్నూ; మదీయంబులు= నావే; ఏను= నేను; మహనీయంబు+ఐన= గొప్ప దైన; అగ్నిహోత్ర, ముఖంబునన్‌= 
అగ్నియొక్క మొగంలో; 'ప్రభవింతున్‌= పుట్టుతాను; ఆత్మజ్ఞులు+అగు= ఆత్మనుగూర్చిన జ్ఞానాన్ని ఎటీగినట్టి; మహా+ఆత్ములకున్‌= 
గొప్పవారికి; అఖిల, సంశయ+ఛేదంబు, చేయుదున్‌= అన్నిసందేహాలను (త్రుంచివేస్తాను; అనవరత, స్వాధ్యాయ, దాన, వ్రత, 
పరాయణులు+ఐన= ఎల్లప్పుడు వేదాలను వల్లెవేసే, ఇతరులకు (తమకున్నవాటిని) దానంచేసే దీక్షతో నోములు నోచే; 
తపస్‌+ధనులు= తపోధనులు= తపస్సునే ధనంగా కలవారు; ఎందున్‌+ఏని= ఎచ్చోటనైనా; వీతశోకులు+ఐ= పోయినదుఃఖం 
కలవారై (దుఃఖం లేనివారై); వసియింతురు= నివసిస్తారు; అట్టిది= అటువంటిది; మామకంబు+ఐన= నాదైన; పరమపదంబు= 
గొప్పస్ట్రానం; వినుము= ఆలకించుము; (ప్రచుర, మధు, క్షీర, తోయంబులును= అధికమైన తేనెయే, అధికమైన పాలే నీళ్ళుగా 
గలవై; శర్కరా, సైకతంబులును= చక్కర అనే ఇసుకతిన్నెలు కలిగినవై; మాంస+అపూప+(ప్రకర, తీరంబులును= మాంసం, 
పిండివంటకాలు మున్నగునవి అనే గట్టులు కలిగినవియును అయి; పాయస, కర్దమంబులును+ఐన= పాయసాలు అనే 
బురదలు కలిగినవి అయిన; ఏజులు+అనేకంబులు= పెక్కునదులు; ఉత్సాదించి= పుట్టించి; ఇం(ద్ర+అగ్ని, ప్రముఖులు+ఐన= 
ఇం[ద్రుడు అగ్ని మున్నగువారైన; దివిజులకున్‌= దేవతలకు; తృప్తిచేసి= సంతుష్టిని కల్గించి; యజనశీలురు= యజ్ఞాలు 
చేసేవారు; మత్‌+పదంబున్‌= నాదైన స్థానాన్ని; ప్రాపింతురు= పొందుతారు; అని చెప్పినన్‌= అని వచించగా; తార్‌క్ష్యుండు; 
కృత+అంజలి+ఐ= ఘటించిన కైమోడ్సు కలవాడై-అనగా నమస్కరించినవాడై. 


తాత్సర్యం: అగ్నిహోత్రం నా స్వరూపానికి సంబంధించిందని తెలిసికొనుము; అన్ని యజ్ఞాలలోనూ సమకూర్భబడే 
వస్తువులు అన్నియు నాకు సంబంధించినవే. నేను అగ్నిహోత్రుడి ముఖంలోనుండి పుట్టుతాను. ఆత్మనుగూర్చిన 
పరిజ్ఞానం గల విద్వాంసులు అందరకు సమస్త సందేహాలను తీర్చగలను; ఎల్లప్పుడు వేద వేదాంగ పారాయణ చేస్తూ, 
దానధర్మాలు చేసి దుఃఖాతీతులై టబ్రదికే మహాత్ములు ఉండేచోటు నా విశిష్టస్థానం. తేనె పాలు చక్కెర మాంసం 
పిండివంటలు పుష్కలంగా వెచ్చించి (తేనె, పాలు అనే నిళ్ళతో, చక్కెరలనే ఇసుక తిన్నెలతో, మాంసం పిండివంటలు 
అనే తీరాలతో, పాయసాలనే బురదలతో అనేక నదులను కల్పించి) యజ్ఞాలు చేసి దేవతలకు సంట్రతి చేకూర్చే 
నైష్టికులు మరణానంతరం నా లోకానికి చేరగలరు” అని సరస్వతీదేవి ఆనతిచ్చింది. అంత ఆమెకు తార్‌క్ష్యుడు 
భక్తితో నమస్కరించి ఆమెను ఇట్లా ప్రార్థించాడు. 


విశేషం: ఇచట అలంకారం రూపకం. యజ్ఞాలలో యజమానులు పెక్కు ఏణులు ఉత్సాదిస్తా రట. నదులలోని నీరు - 
మధుక్షీరాలు, శర్కరలు - సైకతాలు, మాంసాపూప (ప్రకరాలు తీరాలు; పాయసాలు కర్ణమాలు. ఇట ఉపమానోపమేయాలకు 
అభేదాధ్యవసాయం కల్పించబడింది. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అంబ! నవాంబుజోజ్వలకరాంబుజ | శారదచంద్రచంద్రికా 
డంబరచారుమూర్తి! ప్రకట స్పుట భూషణ రత్న రోచిరా 
చుంబితదిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ! భా 
వాంబరవీథివిశ్రుతవిహారి! ననుం గృప( జూడు భారతీ! 215 


ప్రతిపదార్థం: భారతీ!= ఓ సరస్వతీ! అంబ!= మాతృమూర్తి అయిన దేవీ! నవ+అంబుజ+ఉజ్ఞ్యుల, కర+అంబుజ!= 
(క్రొత్తపద్మాలవలె వెలుగొందే చేతులు అనే పద్మాలు కలదానా!; శారద, చంద్ర, చంద్రికా+ఆడంబర, చారు, మూర్తి!= 
శరత్కాలంలోని చంద్రుడి వెన్నెల యొక్క దర్పంవంటి దర్పంతో మనోహరమైన ఆకృతి కలదానా!; ప్రకట, స్ఫుట, భూషణ, 
రత్న, రోచిస్‌+ఆచుంబిత, దిశ్‌+విభాగ!= పైకి బాగా కనుపించే ఆభరణాలకు చెందిన రత్నాలయొక్క కాంతులచేత బాగుగా 
స్పృశించిన (ముద్దుపెట్టబడిన) దిక్కులయొక్క భాగాలు కలదానా!; (శ్రుతి, సూక్త, వివిక్త, నిజ, (ప్రభావ!= వేదాలలోని సూక్తాలలో 
(సూక్తులలో) బాగా వెల్లడించబడిన సొంతమహిమ కలదానా! భావ+అంబర, వీథి, విశ్రుత, విహారి!= ఆలోచనలు అనే 
ఆకాశపుదారులలో (ప్రసిద్దమైన విహారం కలదానా!; ననున్‌= నన్ను; కృపన్‌+చూడు= దయతో చూడుము. 


తాత్సర్యం: అమ్మా! సరస్వతీ దేవీ! క్రాత్తపద్మాలవలె ధగధగలాడే చేతులు కలదానా! శరత్కాలంలోని వెన్నైలవెలుగువలె 
మిలమిలలాడే మనోహరాకారం కలదానా! దిగ్గిగంతాలవరకు కాంతులు వెల్లివిరియజేసే రత్నభూషలు కలదానా! 
వేదాలలోని సూక్తాలలో వెల్లడించబడిన స్వీయమహిమ కలిగినదానా! ఆలోచనల ఆకాశపు దారుల్లో ప్రశస్తరీతిలో 
విహరించేదానా! నన్ను దయతో మన్నించుము. 


విశేషం: ఈ పద్యం తెలుగువారి నాలుకలపై చాటువువలె చిరకాలంనుండి నాట్య మాడుతున్నది. చాలామందికి ఈపద్యం 
(వ్రాసిన కవి ఎజ్జన అని తెలియదు. పోతన భాగవతంలోని అవతారికలో ఈపద్యం కన్పించటంచేత పలువురు ఇది 
పోతనకవికృత మనిన్నీ, భాగవతంలోని పద్యం అనిన్నీ భ్రమించటం కద్దు. అనుప్రాసాలంకార ప్రియుడైన పోతనమహాకవి ఈ 
పద్యాన్ని తన భాగవత అవతారికలో ఒజ్జబంతిగా స్వీకరించి చేర్చ నని భావించవచ్చును. అలం : రూపకం. (కరాంబుజ) 
అనుప్రాసం. బిందుపూర్వక బకారప్రయోగ పౌనఃపున్యం, అట్లే చంద్ర చంద్రికా, సూక్త, వివిక్త - విహారి, భారతీ ! 


వ. అని వినుతించి కృతార్థుం డయ్యె' ననిన విని మృకండుపుత్తునకు( బాండుపుత్తుం డి ట్లనియె 'మునీంద్రా! 
వైవస్వతమను వెత్తెజింగునం బ్రభావసంపన్నుం డయ్యె( జెప్పవే యనిన మార్కండేయుం డి ట్లనియె.216 


ప్రతిపదార్థం: అని వినుతించి= అని పొగడి; కృత+అర్జుండు+అయ్యెన్‌= ధన్యుడు అయినాడు; అనినన్‌= అని చెప్పగా; విని= 
ఆలకించి; మృకండుపుత్రునకున్‌= మార్కండేయుడికి; పాండుపుత్రుండు= పాండురాజుకొడుకు-ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా అన్నాడు; ముని+ఇం(ద్రా!= మునులలో ఇం(ద్రుడివంటివాడా!; వైవస్వత మనువు= వైవస్వతుడు అనే మనువు; 
ఏ+తెజంగునన్‌= ఏవిధంగా; (ప్రభావ, సంపన్నుండు+అయ్యెన్‌= గొప్పదనంతో కూడినవాడు అయినాడు?; చెప్పవే= వచించ 
బూనుకొనుము; అనినన్‌= అని చెప్పగా; మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆవిధంగా (ప్రశంసించి, ధన్యుడయినాడు” అని చెప్పుగా విని, మార్కండేయుడితో ధర్మరాజు ఈవిధంగా 
పలికాడు - “మునీంద్రా! వైవస్వతమనువు ఏరీతిగా గొప్పమహిమను సంపాదించగలిగాడు? దయచేసి చెప్పండి” అని 
అడుగగా, మార్కండేయమహర్షి ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 633 


క. “విను చాక్షుషమన్వంతర । మున వైవస్వతుండు పరమపుణ్యుండు దపం 
బొనరించె నిరాహారత | ననుపమధైర్యుండు దశసహస్రాబ్దంబుల్‌. 217 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; చాక్షుష మన్వంతరమునన్‌= చాక్షుషుడు అనే మనువుకాలంలో; పరమ, పుణ్యుండు= 
మిక్కిలి సుకృతం కలవాడు; అనుపమధైర్యుండు= సాటిలేని ధైర్యం కలవాడు; వైవస్వతుండు= వైవస్వతుడు అనేవాడు; 
నిర్‌+ఆహారతన్‌= తిండి లేకుండా; దశ, సహ(స్ర+అబ్దంబుల్‌= పదివేలసంవత్సరాలు; తపంబు+ఒనరించెన్‌= తపస్సు చేశాడు. 


తాత్పర్యం: ఆలకింపుము. పుణ్యాత్ముడు, సాటిలేని ధైర్యం కలవాడు అయిన వైవస్వతుడు చాక్టుషమన్వంతరంలో 
ఆహారం తీసికొనకుండ పదివేలసంవత్సరాలు తీవ్రతపస్సు చేశాడు. 


విశేషం: మనువు - ప్రాచీనభారతీయసంస్కృతి పదునాల్లురు మనువులను పేర్కొంటున్నది. 


“స్వాయంభువో మను స్తాత స్వ్వారోచిషస్తథా 

ఉత్తమస్తామసత్చైవ రైవతళ్చాక్షుష స్తథా 

వైవస్వతశ్చ కౌరవ్య సాంప్రతో మను రుచ్యతే 

సావర్షిశ్ళు మనుస్తాత భౌచ్యో రౌచ్యస్తథైెవ చ 

తథైవ మేరుసావర్ణాశ్ళత్వారో మనవః స్మృతాః.” హరివంశమ్‌, 1-7-4 
మన్వంతరం అనగా, డెబ్బదియొక్క దివ్యయుగాలకాలం. (ప్రస్తుతం జరుగుచున్నది ఏడవ మనువు వైవస్వత మన్వంతరం. 
మన్వంతరం:- కృతయుగం-17,28,000 మానవ వత్సరాలు; (తేతాయుగం-12,96,000 మానవ వత్సరాలు; ద్వాపరయుగం 
- 8, 64000 మానవ వత్సరాలు; కలియుగం- 4,32,000 మానవ వత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిసినకాలం ఒక 
మహాయుగం. వేయి మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అట్టే బ్రహ్మకు ఒక రాత్రి. ఒక (బ్రహ్మదివసంలో 
పదునాల్లురు మనువులు పరిపాలిస్తారు. అనగా 337, 142, 658 సంవత్సరాలు ఒక మన్వంతరం. ఇంతవరకు స్వాయంభువు, 
స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనే మనువుల ఏలుబడి గడిచింది. (ప్రస్తుతం గడుస్తున్నది 
వైవస్వత మన్వంతరం -అందులో (ప్రస్తుతం కలియుగం ఇరువది ఎనిమిదవ ఆవృత్తం. 
ఆ. అనఘు( డూర్ధ్వబాహుం డై యేకపాదంబు । నందు నిలిచి బదరికాశ్రమమున. 


జలిపె మటియు( బెక్కుసంవత్సరంబులు । తపము సకలజనులు. దను నుతింప. 218 
ప్రతిపదార్థం: అనఘుండు= (పాపరహితుడైన) పుణ్యాత్ముడు (వైవస్వతుడు); ఊర్జ్యబాహు(డు+ఐ= పైకి చాచి నమస్కరిస్తున్న 
చేతులు కలవాడై; ఏకపాదంబునందున్‌= ఒంటికాలిమీద; నిలిచి= నిలబడి ఉండి; బదరికా+ఆ(శ్రమమునన్‌= బదరిక అనే 
పేరు కల ఆశ్రమంలో; సకల, జనులున్‌= (ప్రజలందరూ; తనున్‌= తనను; నుతింపన్‌= పొగడగా; పెక్కు, సంవత్సరంబులు= 
అనేక సంవత్సరాలు; తపము= తపస్సు; చలిపెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ వైవస్వతుడు చేతులు పైకి ఎత్తి నమస్కరిస్తూ ఒంటికాలిపై సదా నిలబడి ఉండి బదరికాశ్రమంలో 
ఎన్నో ఏండ్డు, సర్వజనులు తనను పొగడేటట్టుగా తపస్సు చేశాడు. 

ye] oe) 
విశేషం: బదరికాశమం హిమాలయపర్వత(శ్రేణులమధ్య సముద్రపు నీటిమట్టానికి సుమారు 13 వేల అడుగుల ఎత్తున 


అలకనందా నదీతీరంలో గల పుణ్యక్షేత్రం. బదరిక అనగా రేగుచెట్టు. ఈ వనంలో నరనారాయణులు తపస్సుచేసినట్టు 
పురాణకథనం. ఇచ్చట (బ్రహ్మకపాలం, ఉష్షకుండం ఉన్నవి. 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


మార్కండేయుండు ధర్మరాజునకు వైవస్వతు వృత్తాంతంబును చెప్పుట (సం. 3-185-1) 


వ. ఆ వైవస్వతుం డొక్కనాండు గృతస్నానుం డయి జలాశయతీరంబున నున్నయెడ నొక్కనుత్స్య్యంబు జలంబుల 
దరికిం జనుదెంచి యి ట్లనియె; “నయ్యా! యేను గడు నల్ప్వమత్వ్యంబ నగుటం జేసి బలవంతంబు లగు 
జలచరంబులవలన నాకు( దద్దయు భయంబు గలిగియుండు; నిమ్మడువు మహామత్స్యసంకులంబు గావున 
నపాయంబు వొందకుండ నన్నుద్దరించి, యొండెడం బెట్టవే! యేను నీకు బ్రత్యుపకారంబు సేయనోపుదు' 
ననిన విస్మితుండై యతం డమ్మీను నెత్తికొని పోయి యొక్కనూతియందు విడిచి దానిం బలుమాటు నరసికొని 
యుండె; నదియును గ్రమంబున వర్ధిల్లి యొక్కనాం డమ్మనువున కి ట్లనియె. 219 


ప్రతిపదార్థం: ఆ వైవస్వతుండు; ఒక్క, నాండు= ఒక రోజున; కృతస్నానుండు+అయి= చేయబడిన స్నానం కలవాడై (స్నానం 
చేసినవాడై); జల+ఆశయ, తీరంబునన్‌= చెరువు గట్టుపైః ఉన్న+ఎడన్‌= ఉన్న తరుణంలో; ఒక్కమత్స్యంబు= ఒక చేప; 
జలంబులదరికిన్‌+చనుదెంచి= నీటిఒడ్డు సమీపానికి వచ్చి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది; అయ్యా!= అయ్యా!; 
ఏను= నేను; కడున్‌= మిక్కిలి; అల్ప, మత్స్యంబను= చిన్నిచేపను; అగుటన్‌+చేసి= కావటంచేత; బలవంతంబులు+అగు= 
బలంగలిగిఉన్న; జల, చరంబులవలనన్‌= నీటిలో చరించే జంతువులవలన; నాకున్‌= నాకు; తద్దయున్‌= మిక్కిలి; 
భయంబు+కలిగి+ఉండున్‌= భీతి ఉంటున్నది; ఈ+మడువు= ఈ చెరువు; మహా, మత్స్య, సంకులంబు= గొప్పగొప్పుచేపలచేత 
దట్టమైనది; కావునన్‌= కాబట్టి; అపాయంబు+పొందకుండన్‌= (ప్రమాదంవాటిల్లకుండ; నన్నున్‌+ఉద్దరించి= నన్ను పైకి తీసి; 
ఒండు+ఎడన్‌= వేరొకచోట; పెట్టవే?= ఉంచవా? అని ప్రార్థిస్తున్నాను; ఏను= నేను; నీకున్‌; (ప్రతి+ఉపకారంబు= చేసిన 
మేలుకు తిరిగి చేసేమేలు; చేయన్‌+ఓపుదున్‌= చేయజాలుతాను; అనినన్‌= అనిచెప్పగా; విస్మితుండు+ఐ= అచ్చెరువు 
చెందినవాడై; అతండు= అతడు (వైవస్వతుడు); ఆ+మీనున్‌= ఆచేపను; ఎత్తికొని పోయి= (ఆ చెణువునుండి) తీసికొనిపోయి; 
ఒక్కనూతియందున్‌= ఒక చేదుడు బావిలో; విడిచి= వదలిపెట్టి; దానిన్‌= దానిని (ఆచేపను); పలుమాజున్‌= చాల సార్టు; 
అరసికొని= చూచికొని; ఉండెన్‌; అదియును= ఆ చేపకూడా; (క్రమంబునన్‌= వరుసగా; వర్దిల్లి= పెంపుచెంది; ఒక్కనా(డు= 
ఒక రోజున; ఆ+మనువునకున్‌= ఆవైవస్వతుడితో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: ఆ వైవస్వతుండు ఒకనాడు స్నానంచేసి చెణువుగట్టున ఉండగా, ఒకచేప నీటిఒడ్డుదగ్గరికి వచ్చి అతడితో 
ఈవిధంగా అన్నది- “అయ్యా! నేను మిక్కిలి చిన్న చేపను. ఈ చెరువులో పెద్దపెద్ద జలచరాలు ఎన్నెన్నో ఉన్నాయి. 
అవి నన్ను సులువుగా కబళించి వేయవచ్చును. అందుచేత పెద్దచేపలంటే నాకు మిక్కిలి భయం ఏర్పడింది. ఎట్టి 
ప్రమాదం నాకు సంభవించకుండగా, నాయందు కరుణ కలిగి, నన్ను కాపాడాలని నిన్ను ప్రార్థిస్తున్నాను. దయచేసి 
వేరొకచోటికి తరలించి నన్ను రక్షించుము. నీకు ప్రత్యుపకారం చేస్తాను. ఆ చేపమాటలకు వైవస్వతుడు ఆశ్చర్యం 
చెంది, ఆ చేపను తీసికొనివెళ్లి ఒకనూతిలో పడవేసి, అప్పుడప్పుడు దాని యోగక్షేమాలను చూస్తూ ఉండేవాడు. 
కాలక్రమాన ఆ చేప బాగా పెంపొంది పెద్దగా ఎదిగి ఆ వైవస్వతుడితో ఇట్లా అన్నది. 


ఆ. ‘అనఘ! నీ ప్రయత్నమున నా శరీరంబు । పొదలె; నాకు నిందు మెదల నెడము 
సాల; దట్లుగాన మేలగు నొండొక । యెడకు( గొంచు. బొమ్ము కడగి నన్ను 220 


పతిపదారం: అనఘ!= పాపంలేనివాడా, పుణ్యాత్సుడా!; నీ (ప్రయతృమునన్‌= నీవు చేసిన కుషివలన; నా,శరీరంబు= నా 
8 థ Sad బయిలు § 
దేహం; పొదలెన్‌= పెంపు చెందింది; నాకున్‌= నాకు; ఇందున్‌= (ఈనూతిలో); మెదలన్‌= తిరుగాడటానికి; ఎడము= 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 635 


తగినచోటు; చాలదు= సరిపోవటం లేదు; అట్టు+కాన= అందుచేత; మేలు+అగు= శుభము ఒనగూడునట్టి, ఒండొక+ఎడకున్‌= 
వేరొకచోటికి; కడంగి= పూని; నన్నున్‌= నన్ను; కొంచున్‌+పామ్ము= తీసికొని పొమ్ము. 


తాత్సర్యం: 'ఓ పుణ్యాత్ముడా! నీవు చేసిన ఉపకారం వలన, నాశరీరం పెరిగి పెద్దదైంది. ఈ నూతిలోని స్థలం 
నాకు తిరగటానికి సరిపోవటం లేదు. కాబట్టి అనువైన వేరొకచోటికి నన్ను తిరిగి తీసికొని పొమ్ము.” 


వ. అనిన నతం డాజలచరంబు( గొని చని యొక్కబావియందు విడిచిన, నది యెప్పటియట్ల యక్కజంబుగాం 
బొదలి, తనకు బావియందు నవకాశంబు పర్యాప్తం బగుటం జెప్పి, యతనిచేత గంగమడువున విడువంబడి, 
కాలక్రమంబున నచ్చోటం దిరుగం బట్టు చాలకున్న నమ్మనువున కెజింగించిన, నతం డెత్తికొనిపోయి 
సముద్రంబునం బెట్టిన, నది వాని కి ట్లనియె. 221 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అతండు= అతడు (వైవస్వతుడు); ఆ, జలచరంబున్‌+కొని చని= ఆచేపను తీసికొని 
వెళ్లి; ఒక్కబావి+అందున్‌= ఒకపెద్దనూతిలో; విడిచినన్‌= వదలిపెట్టగా; అది= (ఆచేప); ఎప్పటి+అట్ల= ఇదివరకు మాదిరిగానే; 
అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా; పొదలి= పెరిగి పెద్దదై; తనకున్‌= తనకు (ఆచేపకు); బావి+అందున్‌= పెద్దనూతిలో; 
అవకాశంబు= తెజపి; పర్యాప్తంబు+అగుటన్‌= చాలకపోవటాన్ని; చెప్పి= వచించి (తెలిపి); అతనిచేతన్‌= (ఆ వైవస్వతుడిచేత); 
గంగమడువునన్‌= గంగయందు లోతైనచోటున; విడువన్‌+పడి= వదలిపెట్టబడి; కాల, క్రమంబునన్‌= కాలక్రమంగా; అచ్చోటన్‌= 
ఆ ప్రదేశంలో; తిరుగన్‌= అటూ ఇటూ తిరగటానికి; పట్టు= ఎడం; చాలక+ఉన్నన్‌= సరిపోకపోవటంచేత; ఆ+మనువునకున్‌; 
ఎటీంగించినన్‌= తెలుపగా; అతండు= అతడు (ఆ మనువు); ఎత్తికొనిపోయి= తీసికొని వెళ్ళి; సము[ద్రంబునన్‌= సము(ద్రంలో; 
పెట్టినన్‌= ఉంచగా; అది= (ఆచేప); వానికిన్‌= అతడితో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: ఆ చేపమాటలు విన్నపిదప, వైవస్వతుడు ఆ చేపను ఆ చిన్ననూతిలోనుండి తీసికొనివెళ్ళి ఒక పెద్దబావిలో 
పడవైచి దానిని రక్షిస్తూ ఉన్నాడు. ఆ చేప ఆ బావిలో దినదినాభివృద్ధి చెంది, పెరిగి పెద్దదై, తనకు ఇంక అక్కడ 
ఉండటానికి తగిన అవకాశం లేదని చెప్పింది. అంతట ఆతడు ఆచేపను అక్కడనుండి తరలించి గంగమడువులో 
విడిచిపెట్టాడు. ఆ చేపపెరుగుదలకు గంగమడువు కూడ సరిపోలేదు. అంతట ఆ వైవస్వతుడు ఆ చేపను ఎత్తికొనిపోయి 
సముద్రంలో విడిచిపెట్టాడు. 


క “ఉపకారం బొనరించితి । కృపతో నా కిట్లు నీవు(గృతమతి వై; ప్ర 
త్యుపకారం బొనరించెద । విపులగుణాభరణ! తెలియ విను నా పలుకుల్‌. 222 


ప్రతిపదార్థం: విపుల, గుణ+ఆభరణ!= గొప్ప గుణగణాలు అనే భూషణాలు కలవాడా!; తెలియన్‌= తెలిసేటట్టుగా; నా, 
పలుకులు= నా మాటలు; విను= ఆలకింపుము; నీవున్‌= నీవు; కృతమతివి+ఐ= పరిణతి చెందిన బుద్ది కలవాడవై- అనగా 
మంచి మనస్సు కలవాడవై; నాకున్‌+ఇట్టు= నాకు ఈరీతిగా; కృపతోన్‌= దయతో; ఉపకారంబు= మేలు; ఒనరించితి(వి)= 
చేశావు; ప్రతి+ఉపకారంబు= (ప్రత్యుపకారంబు= చేసిన మేలుకు జోడగుమేలు; ఒనరించెదన్‌= (నీకు) చేస్తాను. 


తాత్సర్యం: 'గొప్పగుణగణాలు గల మహానుభావా! నీవు కరుణ గలవాడవు; మంచి నిశ్చయంతోకూడిన మనస్సుతో 
నీవు నాకు మేలు చేశావు. తిరిగి నీకు నేను మేలు చేస్తాను. ఇప్పుడు నేను చెప్పుతున్న మాటలు దయచేసి 
సావధానంగా వినుము. 


జ శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. తడవులే దింక; నిఖీలభూతములు( బ్రళయ । మొందనున్నవి యిప్పు; డొండొండ పొంగి 
కలయ౮యబాటు' బయోధు లుగ్రముగ( బుణ్య | చరిత! యిదియ మన్వంతరసంధి యంద్రు. 223 


ప్రతిపదార్థం: పుణ్యచరిత!= పుణ్యమైన (ప్రవర్తన కలవాడా! తడవు= వ్యవధి; లేదు= లేదు; ఇంకన్‌= ఇక మీదట; నిఖిల, 
భూతములున్‌= అన్ని సజీవ నిర్జీవపదార్థాలున్నూ; ప్రళభయము+జఒందన్‌+ఉన్నవి= సర్వనాశనం కానున్నవి; ఇప్పుడు= ఈ 
సమయంలో; పయోధులు= సముద్రాలు; ఒండు+ఒండ, పొంగి= ఒక్కొకటే క్రమంగా పొంగి; ఉ(గముగన్‌= భయంకరంగా; 
కలయన్‌+పాయున్‌= కలిసిపోయి అంతటా (ప్రవహిస్తాయి; ఇది+అ= ఇదియే; మన్వంతర సంధి= ఒక మన్వంతరానికి, 
మరియొక మన్వంతరానికి మధ్య కాలం; అం(డ్రు= అని అంటారు; (మన్వంతరం= ఒకమనువు ఏలుబడికాలం - యుగాల 
సమాహారం.) 


తాత్సర్యం: ఓ పుణ్యచరితుడా! ఇక వ్యవధానం లేకుండా ప్రళయం దాపురించబోతున్నది. ఇప్పుడు ఈ సృష్టిలో 
ఉన్న సజీవ నిర్జీవ పదార్థాలన్నీ సర్వనాశనం కానున్నవి. సముద్రాలన్నీ పొంగిపొరలి కలిసిపోయి ప్రవహించగలవు. 
దీనిని పెద్దలు మన్వంతరసంధి అని అభివర్షిస్తారు. 


వ. కావున నీవు దృఢరజ్ఞుబంధురంబును సకలధాన్యతండుల కలితంబునుంగా నొక్కపేరోడ గావించి, సప్తముని 
సహితుండ వై దాని నెక్కి సముద్రంబు దరియందు నన్నుం దలంచునది; యేనును ఘనశృ్ళంగశోభితంబయిన 
రూపంబున( బొడసూపి మీకు మేలొనరించెద” నని యమ్మత్యంబు ననియె; వైవస్వతుండును 
దదుక్తప్రకారంబున నోడ నిర్మించి సప్త్రమునిసహితంబుగాం గృతారోహణుండై పయోధి. దటఖియం దొడంగె; 


వా 


నంత. 224 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఈవు= (ఓవైవస్వతుడా) నీవు; దృఢ, రజ్జు, బంధురంబును= గట్టిగా పేనబడిన బలం 
గల త్రాటిచేత దృఢంగా కట్టబడినదిన్నీ; సకల; ధాన్య, తండుల, కలితంబునున్‌+కాన్‌= అన్ని విధాలయిన ధాన్యాల విత్తనపు 
గింజలతో కూడినట్టిదిగా; ఒక్క, పేరు+ఓడ= ఒకపెద్దనావను; కావించి= నిర్మించి; సప్త, ముని, సహితుండవు+ఐ= ఏడుగురు 
బుషులతో కూడినవాడ వై; దానిన్‌= ఆ ఓడను; ఎక్కి= ఆరోహించి; సము(ద్రంబుదరియందున్‌= కడలియొడ్డుదగ్గర; నన్నున్‌= 
నన్ను; తలంచునది= స్మరించవలసింది; ఏనును= నేనును; ఘన, శృంగ, శోభితంబు+అయిన= పెద్దకొమ్ముతో ఒప్పారేదైన; 
రూపంబునన్‌= ఆకారంతో; పొడసూపి= కన్పించి; మీకున్‌; మేలు+ఒనరించెదన్‌= ఉపకారం చేయగలను; అని= అని చెప్పి; 
ఆ+మత్స్యంబు= ఆ చేప; చనియెన్‌= వెళ్ళిపోయింది; వైవస్వతుండును; తద్‌+ఉక్త, (ప్రకారంబునన్‌= ఆ(చేపచేత) చెప్పబడిన 
రీతిగా; ఓడ= నౌక; నిర్మించి= నిర్మాణంచేని; నప్త, ముని, నహితంబుగాన్‌= ఏడుగురు బుములతోపాటు; 
కృత+ఆరోహణుండు+ఐ= ఎక్కినవాడై; పయోధిన్‌= సముద్రాన్ని; తజీయన్‌+తొడంగెన్‌= చేరబోయాడు; అంతన్‌= అటుపిమ్మట. 


తాత్సర్యం: ప్రళభయకాలం సమీపిస్తున్నది కాబట్టి నీవు ఒక పెద్ద ఓడను నిర్మించుము. ఆ ఓడ దృఢమైన గొప్ప 

త్రాటితో బాగుగా కట్టబడి చాలకాలంవరకు మను నట్టిదిగా ఉండాలి. అందులో వివిధ ధాన్యాల విత్తనపు గింజలను 

సమృద్దిగా సేకరించి పెట్టాలి. నీవు సప్తమునులతోపాటు ఆ ఓడ నెక్కి సముద్రం చేరేటప్పుడు నన్ను స్మరించునది. 

నేను పెద్ద కొమ్ము కల పెనుచేప ఆకారంతో కన్పించి మీకు ఉపకారం చేస్తాను” అని ఆ చేప చెప్పింది. అంతట 

ఆ వైవస్వతుడు ఆ చేప చెప్పినరీతిగా పెద్ద ఓడను నిర్మించి, సప్తర్షులతోపాటు ఆ నౌక నెక్కి సముద్రాన్ని 
నే! "భో అవి యె 

చేరబోయాడు. అంతలో. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 


637 
మ. మతి వైవస్వతుచేం దలంపంబడి యమ్మత్యంబు దోంతెంచె నా 
యతశ్య్ళంగోన్నతమూర్తి; నాతండు. దదాజ్ఞాయత్తు( డై తచ్చిరో 
గతశృంగాగ్రమునం దగిల్చె నతిదీర్లం బైన పాశంబు; న 
ద్దుతవేగంబున నోడ నీడ్డె నది యంభోరాశిమధ్యంబునన్‌. 225 


ప్రతిపదార్థం: వైవస్వతుచేన్‌= వైవస్వతుడిచేత; మతిన్‌= బుద్దిలో; తలంపంబడి= స్మరించబడి; ఆ+మత్స్యంబు= ఆ చేప; 
ఆయత, శృంగ+ఉన్నత, మూర్తిన్‌= పొడుగైన కొమ్ముచేత ఎత్తుగా ఉన్న ఆకృతితో; తోంతెంచెన్‌= ప్రత్యక్షమయింది; 
తద్‌+ఆజ్ఞా+ఆయత్తుడు+ఐ= ఆ(చేప); ఆనతిచేత సంసిద్దుడై; ఆతండు= అతడు (వైవస్వతుడు); తద్‌+శిరోగత, 
శృంగ+అ(గ్రమునన్‌= ఆ(చేపయొక్క) తలయందున్న కొమ్ము చివరిభాగానికి; అతి, దీర్భంబు+ఐన= మిక్కిలి పొడవైన; 
పాశంబున్‌= ఆ గొప్ప త్రాటిని; తగిల్బెన్‌= తగిలించాడు; అది= (ఆచేప); అద్భుత, వేగంబునన్‌= అచ్చెరువును కలిగించే 
వేగంతో; అంభస్‌+రాశి, మధ్యంబునన్‌= సముద్రపు మధ్యభాగాన; ఓడన్‌= ఆ నౌకను; ఈడ్ఫెన్‌= లాగింది. 


తాత్సర్యం: వైవస్వతుడిచేత స్మరించబడిన చేప వెంటనే వచ్చింది; పొడుగైన కొమ్ము గలిగి, మిక్కిలి ఎత్తయిన 
ఆకృతితో ఉన్న ఆ చేపయొక్క అనుమతి పొంది, అతడు ఆ చేప తలపై ఉన్న పెద్దకొమ్ముకొసకు మిక్కిలి పొడుగైన 
ఆ త్రాటిని తగిలాడు. అంతట అచ్చెరువు గొల్పే వేగంతో ఆచేప ఓడను సముద్రమధ్యంలో ఈడ్చుకొని పోయింది. 


వ. తదనంతరంబ. 226 


తాత్పర్యం: ఆ తరువాత. 


సీ.  గరుసులు గడవంగం గదలి యల్లల్లన | యొత్తుచు నెడముల నుత్తరించి, 
వేడుక జేతులు విచ్చి యాడెడునట్లు | లోలోర్ష్మిపంక్తుల. గ్రాలి క్రాలి, 
ప్రమరహాసస్పూర్తి పచరించు చాడ్పున । నురుఫేనరోచుల'. దెరలు గవిసి, 
యురువడి వర్ణిల్లుచున్న జలంబుచే( । బొంగారి దెసలెల్ల మ్రింగికొనుచు(, 


ఆ. బ్రబలవిలయకాలపటురయబహుళ స । మీరణొఘదుర్చివార మగుచు 
నుగ్రభంగిగాం. బయోనిధు లొక్కటం । బెల్లు రేగి జగము లెల్ల ముంచె. 227 


ప్రతిపదార్థం: పయస్‌+నిధులు= సముద్రాలు; గరుసులు= అవధులు; కడవంగన్‌= మీరేటట్టుగా; కదలి= సంచరించి; 
అల్ల+అల్లన= (క్రమ(క్రమంగా; ఒత్తుచున్‌= నొక్కుచు; ఎడములన్‌= మధ్యభాగాలను; ఉత్తరించి= దాటి; వేడుకన్‌= వినోదంతో; 
చేతులు= హస్తాలు; విచ్చి= విప్పి; ఆడెడు+అట్టు= ఇటుఅటుత్రిప్పేటట్ల్టు; లోల+ఊర్మి, పంక్తులన్‌= చలించే కెరటాల 
వరుసలతో; క్రాలి, క్రాలి= మెరసి మెరసి; ప్రచుర, హాస, స్ఫూర్తి= అధికమైన నగవులతోడి (ప్రకాశాన్ని; పచరించు చాడ్సునన్‌= 
వ్యాపింపచేస్తున్నట్టుగా; ఉరు, ఫేనరోచులన్‌= గొప్పవైన నురుగుల వెలుగులతో; తెరలు, కవిసి= (క్రిందికి పైకి లేస్తూ; 
ఉరువడిన్‌= మిక్కిలివేగంగా; వర్టిల్లుచున్‌+ఉన్న= పొంగారుతున్న; జలంబుచేన్‌= నీటిచేత; పొంగు+ఆరి= పై కుబికి; దెసలు+ఎల్లన్‌= 
దిక్కు లన్నింటిని; (మైంగికొనుచున్‌= కబళిస్తూ; (ప్రబల, విలయ, కాల, పటు, రయ, బహుళ, నమీరణ+ఓవు, 
దుస్‌+నివారము+అగుచున్‌= మిక్కుటమైన ప్రళయ సమయంలోనిదై, ఎక్కువ వేగంగా పలురీతుల వీచే పెనుగాలి ప్రవాహంచేత 
అడ్డగించటానికి అనువు గాని విధంగా; ఉగ్ర, భంగిగాన్‌= భయంకరమైన విధంగా; ఒక్కటన్‌= ఒకేసమయంలో; పెల్టు 
రేంగి= మిక్కిలి అతిశయించి; జగములు+ఎల్లన్‌= (ప్రపంచాల నన్నింటిని; ముంచెన్‌= (నీటిలో) మునిగేటట్టు చేశాయి. 


fg శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వైవస్వతుడు, సప్తర్షులు ఆవిధంగా ఓడపై ఎక్కి, సము(ద్రమధ్యభాగాన్ని చేరినపిమ్మట సముద్రాలన్నీ 
పొంగులువారి ఒకేసమయంలో మహాభయంకరంగా విజృంభించి జగా లన్నిటిని ముంచివేశాయి. చెలియలికట్టలను 
త్రెంచుకొని సముద్రజలాలు మిట్టపల్లాలను ఏకం చేస్తూ, వినోదంకొజుకై చేతులు విచ్చి ఆడుతున్నట్లున్న పెనుకెరటాలతో 
పొంగి, నవ్వులాటలు ఆడుతున్నట్టున్న నురుగులతో (త్రుళ్లింతలాడుతూ పై కుబుకుతున్న నీటితో దిక్కు లన్నిటిని 
ఆక్రమించి సముద్రాలన్నీ లోకాలనన్నింటిని ముంచివేశాయి. 


విశేషం: ఈ సీసపద్యం ఎజ్జనకవితాశిల్పానికి నిదర్శనప్రాయం. ఇందులో ఎజ్జన తన కాలంలోని ఉప్పెనను ప్రళయ జలంగా 

వర్షించి ఉంటాడు. ఎజ్జన ఆరణ్యపర్వ శేషాన్ని నన్నయపేరు మీదనే, నన్నయకవితాశిల్సాన్ని అనుకరించి 'తద్రచనయకా” 

(వ్రాయబూనాడు. అయినను ఎజ్జన స్వీయకవితాము[ద్ర అచ్చటచ్చట గోచరిస్తూనే ఉన్నది. ఎజ్జనకు సమకాలీనులు (ప్రసాదించిన 

బిరుదం- “ప్రబంధపరమేళ్వరుడు. (ప్రబంధశైలికి అంతరాత్మ వర్లనా ప్రియత్వం. ఈ సీసపద్యంలో ఎజ్జనమహాకవికి కల 

వర్షనాభిరుచి సుస్పష్టంగా స్వయంవ్యక్తమౌతున్నది. 

వ. ఇట్లు లోకంబెల్ల నేకార్హవం బైన నమ్మత్స్యంబు దజ్జలాంతరంబున ననేకసహస్రవర్షంబు లయ్యోడం దిగుచుచు. 
బదంపడి యప్పెనువెల్లి యల్లనం దిగిచి పోవందొడంగునెడం దుహినగిరిశ్శంగసమీపంబున నయ్యోడ నిలిపి 
వారలతోడ. 228 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; లోకంబు+ఎల్లన్‌= ప్రపంచం అంతయును; ఏక+అర్లవంబు+ఐనన్‌= ఒకేఒక సముద్రం 
కాగా; ఆ+మత్స్యంబు= ఆ చేప; తత్‌+జల+అంతరంబునన్‌= ఆనీటిమధ్యభాగంలో; అనేక, సహ(స్ర, వర్షంబులు= పెక్కువేలేండ్డు; 
ఆ+ఓడన్‌+తిగుచుచున్‌= ఆనౌకను ఇటునటు నడుపుతూ; పదంపడి= పిమ్మట; ఆ+పెను, వెల్లి= ఆ పెద్దవరద; అల్లనన్‌= 
క్రమంగా; తిగిచిపోవన్‌+తొడంగు+ఎడన్‌= తగ్గిపోవటానికి పూనుకొనే అదనులో; తుహిన, గిరి, శృంగ, సమీపంబునన్‌= 
మంచుకొండయొక్క శిఖరందగ్గరలో; ఆ+ఓడన్‌= ఆ ఓడను; నిలిపి= ఆపి; వారలతోడన్‌= ఆ వైవస్వతుడితో, సప్తర్షులతో. 


తాత్సర్యం: ఈ విధంగా ప్రపంచమంతా ఒకే ఒక సముద్రంగా మారిపోయింది. అప్పుడు ఆ చేప ఆ నీటి 
మధ్యభాగంలో పెక్కువేల సంవత్సరాలు ఆ ఓడను లాగింది, పిమ్మట ఆ వరద తగ్గుమొగం పట్టిన పిదప, ఆ ఓడను 
హిమాలయపర్వతశిఖరం దరికి చేర్చి ఆ చేప వైవస్వతుడితో, సప్త బుషులతో ఈ విధంగా అన్నది. 


తే. ఈ నగంబుశ్ళంగంబున నిపుడు మీరు । గట్టు. డియ్యోడి ననిన నక్షణమ వారు 
నట్ల చేసిరి; విను, మమ్మహాద్రిశ్చంగ । మనఘ! నౌబంధనం బన నవని( బరగె. 229 


ప్రతిపదార్థం: ఈ నగంబు శృంగంబునన్‌= ఈ పర్వతపు శిఖరానికి; ఇపుడు= ఇప్పుడు; మీరు; ఈ+ఓడన్‌= ఈ ఓడను; 
కట్టుండు= బంధించండి; అనినన్‌= అని చెప్పగా; ఆ+క్షణము+అ= ఆ తుటికాలంలోనే; వారు (వైవస్వతుడును సప్తర్షులును); 
అట్టు+అ= ఆ విధంగానే; చేసిరి= చేశారు; అనఘ!= ఓపుణ్యాత్ముడా!; వినుము= ఆలకించుము; ఆ+మహా+అ(ద్రిశ్చంగము= 
ఆపెద్దకొండ శిఖరం; నౌబంధనంబు= నౌకను కట్టినచోటు; అనన్‌= అనే పేరుతో; అవనిన్‌= భూలోకంలో; పరగాన్‌= 
ఒప్పారింది. 


తాత్పర్యం: 'ఓ వైవస్వతా! సప్తర్షులారా! ఈ పర్వతశిఖరాన ఈ ఓడను కట్టండి” అని ఆ చేప చెప్పగా, వారు 
ఆక్షణంలోనే ఆవిధంగా చేశారు. అందుచేత అప్పటినుండి ఆ కొండకొమ్ముకు 'నౌబంధనం' అనే పేరు ఏర్పడింది. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 639 


క. మనుసహితు లైన మునులం । గనుంగొని, యమ్మీను గరము గారవమున ని 
ట్లనుం 'బ్రకయంబున కీడున( । జనకుండ(గ మీకు రక్ష సలిపితి( గరుణన్‌. 230 


ప్రతిపదార్థం: మను సహితులు+ఐన= మనువుతో కూడుకొనిన; మునులన్‌+కనుంగొని= బుషులను చూచి; ఆ+మీను= 
ఆ చేప; కరము, గారవమునన్‌= మిక్కుటమైన పూజ్యభావంతో, ఇట్టు+అనున్‌= ఈవిధంగా పలికింది; ప్రళభయంబునన్‌= 
సర్వం నాశనమయ్యే సమయాన; కీడునన్‌+చనకుండంగన్‌= అపాయం చెందకుండగా; మీకున్‌; కరుణన్‌= దయతో; రక్ష 
సలిపితిన్‌= కాపాడాను. 


తాత్సర్యం: ఆ చేప వైవస్వతమనువుతోపాటు కూడికొని ఉన్న సప్తర్షులతో ఈ విధంగా పలికింది; -ఈ ప్రళయకాలంలో 
ప్రమాదం రాకుండ దయతో మిమ్మల్ని కాపాడాను. 


క. మునులార! యేను విశ్వం । బునకు( బరమకర్త యగు ప్రభు(డ; వాత్సల్యం 
బున మత్స్య మైన రూపం । బున నిమ్మెయి నిన్ని చందముల( జనవలసెన్‌. 231 


ప్రతిపదార్థం: మునులార!= ఓబుషులార[ ఏను= నేను; విశ్శంబునకున్‌= జగత్తుకు; పరమ, కర్త+అగు= ఏకైకసృష్టికర్త 
అయిన; (ప్రభు(డన్‌= పరిపాలకుడను; వాత్సల్యంబునన్‌= అనురాగంతో కూడిన దయతో; మత్స్యము+ఐన, రూపంబునన్‌= 
చేప అయిన ఆకారంతో; ఈ+మెయిన్‌= ఈవిధంగా; ఇన్ని, చందములన్‌= ఇన్ని విధాలుగా; చనన్‌వలసెన్‌= చరించవలసి 
వచ్చింది. 


తాత్పర్యం: ఓ మహర్షులారా! నేను ఈ సమస్తవిశ్వాన్ని సృష్టించి పరిపాలిస్తున్న ఏకైకప్రభుడను. కేవలం మీమీద 
నాకు ఏర్పడిన వాత్సల్యంవలన నేను మత్స్యమైన రూపంతో ఇన్నివిధాల చరించవలసివచ్చింది. 


వ. _ మీరు నిర్ణయు లై చరియించునది; మటియు నిమ్మనువును, దేవాసురమానుషం బైన జగం బఖిలంబును 
సృజియించు; మతసాదంబున నతనికి( బరమజ్ఞానోదయం బగు' నని చెప్పి యయ్యాదిమత్స్యం బద్భశ్యం 
బయ్యె; వైవస్వతుండును మటియు నధికతపంబు సేసి సకలచరాచరభూతంబుల సృజియించె. 232 


ప్రతిపదార్థం: మీరు; నిర్భయులు+ఐ= భయం లేనివారై; చరియించునది= సంచరించండి; మజియున్‌= ఇదికాక; ఈమనువును; 
దేవ+అసుర, మానుషంబు+ఐన= దేవతలకు, రాక్షసులకు మనుజులకు సంబంధించిన; జగంబు+అఖిలంబును= (ప్రపంచం 
సమస్తాన్నీ; సృజియించున్‌= నిర్మిస్తాడు; మత్‌+ప్రసాదంబునన్‌= నాదయవలన; అతనికిన్‌= (ఆమనువుకు); పరమ+ 
జ్ఞాన+ఉదయంబు+అగున్‌= గొప్పతెలివిడి పుట్టుతుంది; అని, చెప్పి= అని పలికి; ఆ+ఆది, మత్స్యంబు= ఆ మొదటిచేప; 
అదృశ్యంబు+అయ్యెన్‌= కన్పించకుండ మాయ మయింది; వైవస్వతుండును; మణియున్‌= అటుపిమ్మట; అధిక, తపంబు, 
చేసి= ఎక్కువ తపస్సు చేసి; సకల, చర+అచర, భూతంబులన్‌= కదలునట్టి కదలనట్టి సమస్తమైన పదార్థాలను అన్నింటిని; 
సృజియించెన్‌= నిర్మించాడు. 


తాత్సర్యం: మీరు ఎట్టిభయం లేకుండ సంచరించండి. ఈ చైవస్వతమనువు ఇక చరాచరజగత్తును సృష్టించగలడు; 
నా దయవలన అతనికి పరమజ్ఞానం లభించగలదు” అని చెప్పి ఆ చేప మాయమయింది. అంతట వైవస్వతుడు 
గొప్పతపస్సు చేసి దేవతలకు రాక్షసులకు మనుజులకు సంబంధించిన జగత్తులను సృష్టించాడు. 


a శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పరమం బగు వైవస్వతు । చరితం బతిభక్తి వినిన జదివినను మహా 

దురితంబు లడంగు జనులకు । నిరవుగ సిద్దించు ననఘ | యిహపరసుఖముల్‌.” 233 
ప్రతిపదార్థం: అనఘ!= ఓపుణ్యాత్ముడా!; పరమంబు+అగు= మిక్కిలిగొప్పది అయిన; వైవస్వతు చరితంబు= వైవస్వతుడియొక్క 
నిజ, కథ; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; వినినన్‌= ఆలకించినా; చదివినను= పఠించినా; జనులకున్‌= (ప్రజలకు; మహా, 


దురితంబులు= మిక్కుటాలైన పాపాలు; అడంగున్‌= నశిస్తాయి; ఇహ, పర, సుఖముల్‌= భూలోకస్వర్గలోక సౌఖ్యాలు; 
ఇరవుగన్‌= సరిపడేటట్టుగా; సిద్దించున్‌= లభిస్తాయి. 


తాత్సర్యం: ఈ వైవస్వతుడి కథ జీవితగాథలలో మిక్కిలి విశిష్టమైనది. పరమమైన విజ్ఞానం కలిగించేది. దీనిని 
భక్తితో వినినవారికీ, చదివినవారికీ, సర్వపాపాలు నశిస్తాయి, ఇహపరసౌఖ్యాలు లభిస్తాయి.” 


విశేషం: ఈ వైవస్వతచరితం చివర ప్రత్యేకమైన ఫల్యశ్రుతి కన్పిస్తున్నది. అందుచేత మహాభారతంలో చేరినట్టి ప్రాచీన గాథలలో 
ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయం. (ప్రపంచంలో ప్రాచీనవాజ్మయాలలో పలుతావుల జలప్రళయం సంభవించటం, 
అప్పుడు మానవులు కొందరు మాత్రం ముఖ్యమైన జంతుజాలంతో పాటు ఒక నౌకలో చిరప్రయాణం చేయటం గూర్చిన 
గాథలు కన్పిస్తున్నవి. మహాభారతంలోని జలప్రళయంలో తప్పించుకొని, నౌకలో చేరినది వైవస్వతమనువు, సప్తర్షులు. బైబిలులో 
నోవా, నోవాతోపాటు కొన్ని జంతువులు ఒక నౌకలో జలప్రళయంనుండి తప్పించుకొని (బ్రదికినగాథ సుప్రసిద్ధం. 


వ. అనిన నమ్మేదినీశ్వరుం డమ్మునీశ్వరునకు( బ్రణతుండై యి ట్లనియె. 234 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+మేదినీ+-ఈశ్వరుండు= భూమికి అధిపతి అయిన ఆరాజు (ధర్మరాజు); 
ఆ+ముని+ఈశ్వరునకున్‌= ఆ మునులకు అధినేత అయిన (మార్కండేయుడికి); ప్రణతుండు+ఐ= నమస్కరించినవాడై; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా ధర్మరాజు మార్కండేయుడితో ఇట్టా అన్నాడు. 
క. “పరమేష్టికల్పు(డవు ని । గ్టరభూరితపఃప్రభావపరిపూర్ణు(డ వ 

చ్చెరువు భవన్మాహాత్మ్యము । సురమునిలోకప్రణామశోభితచరణా! 235 
ప్రతిపదార్థం: సురముని, లోక, ప్రణామ, శోభిత, చరణా!= దేవతల, బుషుల సముదాయాలయొక్క నమస్కారాలచేత 
ఒప్పారిన పాదాలు కలవాడా!; పరమేష్టి, కల్పుండవు= (బ్రహ్మతో సరినమానుడవు; నిర్భర, భూరి, తపస్‌+ప్రభావ, 
పరిపూర్చుండవు= గాఢమూ, గొప్పదీ అయిన తపస్సుయొక్క మహిమచేత నిండైన వాడవు; భవత్‌+మాహాత్మ్యము= నీదైన 
గొప్పతనం; అచ్చెరువు= ఆశ్చర్యం కలిగించేది. 


తాత్సర్యం: దేవతల, బుషుల సమూహాలు చేసే నమస్కారాలచేత ఒప్పారే పాదాలు గల మార్కండేయ మహర్షీ! 
నీవు (బ్రహ్మదేవుడితో సమానమైనవాడివి; నీ తపస్సుయొక్క మహిమ మిక్కిలి కీర్తించదగింది. నీ మహిమ ఆశ్చర్యకర 
మైనది. 
క. అడరి నిఖిలాండకోటియు. । జెడునప్పుడు. జెడక నీవు జీవించెద; వే 

ర్పడ జగములు గ్రమ్మటి గలి । గెడునప్పుడు సూచెదవు వికృతిరహితు6ండ వై. 236 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 641 


ప్రతిపదార్థం: అడరి= కలతచెంది; నిఖిల+అండ+కోటియున్‌= సమస్తమైన జగత్తుల గోళముల సముదాయాలున్నూ; 
చెడున్‌+అప్పుడున్‌= నశళించేటప్పుడు; నీవు; చెడక= చెడిపోవక, నశించక; జీవించెదవు= (బ్రదికిఉంటావు; (క్రమ్మణన్‌= తిరిగి; 
జగములు= లోకాలు; ఏర్పడన్‌= స్పష్టములై; కలిగెడు+అప్పుడు= వ్యక్తమై, పుట్టేటప్పుడు; వికృతి, రహితు(డవు+ఐ= ఎట్టి 
మార్పును లేనట్టివాడవై; చూచెదవు= (సాక్షివై) చూస్తూ ఉంటావు. 


తాత్సర్యం: ఈ సృష్టిలోని [గ్రహతారకాగోళాలతోడి లోకాలన్నీ నశించిపోయే ప్రళయకాలంలో కూడ, నీవు 
నశించకుండా (బ్రదికి ఉంటావు. ప్రళయానికి పిమ్మట మరల సమస్తలోకాలు పుట్టినప్పుడు కూడ నీవు కేవలం 
సాక్షీభూతుడవై చూస్తూ ఉంటావు. 


విశేషం: అండం అనగా గ్రుడ్డు. ఇచట నిఖిలాండకోటి అనే ప్రయోగంలో అండం అనగా గుండ్రంగా ఉండే (గ్రహతారకా 
గోళ లోకాలయొక్క సముదాయం అని అర్థం ఏర్పడుతున్నది. భగవంతుడిని గూర్చి వేదాంతులు తరచు వాడే సంబోధనం- 
అఖిలాండకోటి (బ్రహ్మాండనాయకా!; అభిలాండాలతో ఏర్పడినట్టిది (బ్రహ్మాండం. 


చ. తొడరి చరాచరప్రతతితో జగమంతయు వార్దిందొట్టి న 
ప్పుడు లలితాబ్దపీఠమునం బొల్లు చతుర్ముఖుం బద్మగర్జుం బెం 
పడర భజించి తీవు; జగదాదిజు( డైన ప్రభుండు నీయెడం 
గడు ననురక్తుండై యొసయగె గాదె మునీశ్వర! యీ ప్రభావమున్‌. 237 


ప్రతిపదార్థం: ముని+-ఈశ్వర!= బుషులకు అధిపతి అయినవాడా!; తొడరి= పూని; చర+అచర, 'ప్రతతితోన్‌= కదలునట్టి, 
కదలనట్టి, పదార్థసముదాయంతో; జగము+అంతయున్‌= ప్రపంచం అంతయును; వార్డిన్‌= సముద్రంలో; తొట్టిన+అప్పుడు= 
మునిగిన సమయంలో; లలిత+అబ్బ, పీఠమునన్‌= మనోహరమైన తామరపువ్వు అనే పీఠంమీద; పొల్బు= ఒప్పారెడి; చతుర్ముఖున్‌= 
నాలుగుమోములు కల (బ్రహ్మదేవుడిని; పద్మగర్భున్‌= పద్మం జన్మస్థానంగా గలవాడు- (బ్రహ్మను; పెంపు+అడరన్‌= గొప్పతనం 
అతిశయింపగా; ఈవు= నీవు; భబించితి(వి)= ఆరాధించావు; -ఈ(ప్రభావమున్‌= ఈగొప్పతనాన్ని; జగత్‌+ఆదిజు(డు+ఐన= 
ప్రపంచానికి మొట్టమొదటివాడైన; (ప్రభుండు= పరిపాలకుడు; నీ+ఎడన్‌= నీయందు; కడు= మిక్కిలి; అనురక్తుడు+ఐ= 
(ప్రేమకలవాడై; ఒసలౌన్‌+కాదె= ఇచ్చి ఉన్నాడు కదా. 


తాత్సర్యం: మునీశ్వరా! ఈ సృష్టి సమస్తం చరాచరప్రకృతితో సముద్రంలో మునిగిపోయినపుడు మనోహరమైన 
పద్మపీఠాన చెలువారు బ్రహ్మదేవుడిని ఆరాధించిన పుణ్యాత్ముడవు నీవు; సృష్టికి ఆధారభూతుడైన ప్రభువు నీయందు 
అను(గ్రహం కలిగినవాడై నీకు ఇట్టి గొప్పతనాన్ని ప్రసాదించాడు కదా! 


క. జగముల నెల్లను మ్రింగెడు । జగదంతకు మౌళి వామచరణం బిడి పె 
ల్లగు రోగజరాభరముం । దిగ విడువ6గ. జెల్లె నీకు. ద్రిభువనవినుతా! 238 


ప్రతిపదార్థం: త్రి, భువన, వినుతా!= మూడులోకాలచేత పొగడబడినవాడా!; జగములన్‌+ఎల్లను= లోకాలను అన్నింటిని; 
మైంగెడు= కబళించెడు; జగత్‌+అంతకు, మౌళిన్‌= జగత్తును సంహరించే యముడియొక్క శిరస్సునందు; వామ, 
చరణంబు+ఇడి= ఎడమపాదం పెట్టి (తన్ని); పెల్లు+అగు= మిక్కుటమైన; రోగ, జరా, భరమున్‌= వ్యాధివలన ముసలితనంవలన 
ఏర్పడే బరువును (దుఃఖాన్ని); దిగవిడువంగన్‌= (క్రిందికి (త్రోసివేయుటకు; నీకున్‌= నీకు; చెల్లెన్‌= సాధ్యమైనది. 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: మూడులోకాలచేత పొగడబడిన ఓ మార్కండేయమహర్షీ! జగత్తులను అన్నిటిని అంత మొందించే 
యముడిశిరస్సును నీ యెడమకాలితో తన్ని, మిక్కుటమైన భారాన్ని కల్గించే ముసలితనంనుండి వ్యాధులనుండి 
విముక్తుడవు కాగలిగావు. ఇట్టి గొప్పతనం నీకు మాత్రమే సాధ్యమైనది. 


వ. సకలచరాచరోత్పత్తిస్థితివిలయప్రకారంబులు నీకుం బెక్కుమాటులు ప్రత్యక్షంబు లయి కానంబడి యుండు. 
గావున ని న్నడిగెద; లోకంబులు విలయకాలంబున నెట్టిభంగి యగు? నెటింగింపు' మనిన మార్మండేయుం 
డి ట్లనియె. 239 


ప్రతిపదార్థం: సకల, చర+అచర+ఉత్పత్తి స్థితి, విలయ, ప్రకారంబులు= సమస్తమైన కదలునట్టి కదలనట్టి భూతాల యొక్క 
పుట్టుట, ఉండుట, నశించుట యొక్క పద్దతులు; నీకున్‌= నీకు; పెక్కుమాణులు= ఎన్నోసారులు; ప్రత్యక్షంబులు+అయి= 
ఎదురుగా గోచరించినవై; కానంబడి= కన్పించి; ఉండున్‌= ఉంటాయి; కావునన్‌= కాబట్టి; నిన్నున్‌+అడిగెదన్‌= నిన్ను 
ప్రశ్నిస్తాను; లోకంబులు= జగత్తులు; విలయ, కాలంబునన్‌= ప్రళయ సమయంలో; ఎట్టి, భంగి= ఏరీతి; అగున్‌?= 
జొతాయి?; ఎతీంగింపుము= తెలియజేయుము; అనినన్‌= అని చెప్పగా; మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: ఈ సకల చరాచరస్నష్టిస్థితిలయాల (ప్రకారాలు పలుమారులు ఆవృత్తాలుగా నీవు చూచావు. ఇవి 
పుట్టటం, ఉండటం, గిట్టటం నీకు అనుభవామైేడితాలుకదా. కాబట్టి నిన్నే ఈ (ప్రశ్నలు అడుగవలసివచ్చింది. 
లోకాలు ప్రళయకాలంలో ఏరీతిగా ఉండునో దయచేసి వివరించి తెల్పుము” అని అడుగగా, మార్కండేయమహర్షి 
ఈ విధంగా చెప్పాడు. 


మార్కండేయుడు ధర్మరాజునకు( బ్రళయ ప్రకారంబు సెప్పుట (సం. 3-186-13) 


సీ, “శాశ్వతు నఖిలభూతేశ్వరు నవ్యయు । నాదిదేవుని జగదాదిజన్ము 
నాదిమధ్యాంతవిచ్చేదవిదూరు నా । శ్రర్యకారణకర్మధుర్యు నజరు 
నీ కిష్టసఖు(డును నీకుం బ్రెగ్గడయు నై । వెలుంగొందుచున్న యీ యలఘుపుణ్యు 
లాలితదీర్ణవిశాలసితేక్షణుం | గనకవర్ణ్థాంబరు వనజనాభు 


ఆ. నింద్రనీలవర్జు నింద్రాదిసురగణ । వినుతుం గృష్టుం గరము వినయ మొప్పం 
దలంచి, యతని యాజ్ఞం దలకొని యెథింగింతు । వినుము వరుసతోడ మనుజనాథ! 240 


ప్రతిపదార్థం: శాశ్వతున్‌= ఎల్లకాలం ఉండేవాడిని; అఖిల, భూత+ఈశ్యరున్‌= సర్వచేతనాచేతనపదార్థాలకు అధిపతి అయిన 
వాడిని; అవ్యయున్‌= నాశరహితుడైనవాడిని; ఆదిదేవునిన్‌= దేవతలలో మొదటి దేవుడైనవాడిని; జగత్‌+ఆది, జన్మున్‌= సృష్టిలో 
మొట్టమొదట పుట్టినవాడిని; ఆది, మధ్య+అంత, విచ్చేదవిదూరున్‌= మొదలు, మధ్య, తుది అనే విభాగాలకు అతీతుడైనవాడిని; 
ఆశ్చ్ళర్యకారణకర్మధుర్యున్‌= అచ్చెరువుకు హేతువైన పనులను చేయునట్టి మహిమ కలవాడిని; అజరున్‌= ముసలితనం 
లేనట్టివాడిని; నీకున్‌+ఇష్ట, సఖు(డును= నీకు అభిమానపాత్రుడైన మి(త్రుడును; నీకున్‌+పైగ్గడయున్‌+ఐ= నీకు మంత్రి 
అయినవాడు నై; వెలుంగొందుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; ఈ అలఘు, పుణ్యున్‌= ఈ గొప్పపుణ్యం కలవాడిని; లాలిత, దీర్హ, 
విశాల, సిత+ఈక్షణున్‌= మనోహర మైన పొడుగైనటువంటి, విరివియైనటువంటి, తెల్లనై నటువంటి చూపులు కలవాడిని; 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 643 


కనక, వర్ల+అంబరున్‌= పసిడి రంగుబట్టలు కలవాడిని; వనజనాభున్‌= పద్మం నాభియందు కలవాడిని, శ్రీ విష్ణుదేవుడిని; 
ఇం(ద్ర, నీల, వర్గున్‌= ఇంద్రనీలమణివంటి నల్లనిరంగు గల (శరీరం) కలవాడిని; ఇంద్ర+ఆది, సుర, గణ, వినుతున్‌= 
ఇంద్రుడు మొదలైన వేల్పులగుంపుల చేత (ప్రస్తుతించబడేవాడిని; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; కరమున్‌= మిక్కిలి; వినయము+ఒప్పన్‌= 
నమ్రత ఒప్పేటట్టుగా; తలంచి= స్మరించి; అతని+ఆజ్ఞన్‌, తలకొని= అతడి ఆనతి వహించి; వరుసతోడన్‌= (క్రమంగా; 
ఎటీగింతున్‌= తెలుపుతాను; మనుజనాథ!= ఓరాజా (ధర్మరాజా)!; వినుము. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం మహానుభావుడు అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడి 
ఆనతిచొప్పున తెలుపగలను వినుము. శ్రీకృష్ణుడు నీకు ప్రియమి(త్రుడు మాత్రమే కాదు. అతడు నీకు మంత్రి 
మాత్రమే కాడు. అతడు నాశరహితుడు. ఎల్లప్పుడు ఉండునట్టివాడు. అఖిల భూతాలకు ఈశ్వరుడు. ఆదిదేవుడు. 
ముసలితనం లేనివాడు. మొదలు, మధ్య, తుది అనే విభాగాలకు అతీతుడు. ఆశ్చర్యం కలిగించే కార్యాలను 
నెరవేర్చగలవాడు. ఇంద్రుడు మొదలైన వేల్పులచేత ఆరాధించబడేవాడు పీతాంబరధారి అయి సువిశాలనేత్రాలతో 
విలసిల్లే ఈ కృష్ణుడు పద్మాన్ని నాభియందు తాల్చే ఆ విష్ణుమూర్తి అవతారమే. 
వ. కృత త్రేతా ద్వాపర కలినామంబు లయిన యుగంబులు నాలుగును బండ్రెండువేల దివ్యవర్షంబులం 
బర్యవసితంబులగునియ్యుగంబులు నాలుగు నొక్కమహాయుగం బనం బరంగు; మహాయుగసహస్రపర్యంతం 
బైనకాలంబు బ్రహ్మకు దివసంబ నాంబరంగు.; దద్దివసావసానంబునందు శతవార్షికంబైన యనావృష్టిదోషంబు 


Cc. 


ప్రవర్తిల్లు నప్పుడు. 241 


~~ Dm 


ప్రతిపదార్థం: కృత, (త్రేతా, ద్వాపర, కలి, నామంబులు+అయిన= కృతం, (త్రేత, ద్వాపరం, కలి- అనే పేళ్ళు కలిగినవయిన; 
యుగంబులు= పెక్కుసంవత్సరాల పరిమాణం గల కాలమానాలు; నాలుగును= నాలుగున్నూ; పం(డైండు వేల దివ్యవర్షంబులన్‌= 
పం[డైెండువేల వేల్పుటేండ్డు (దేవమానంలో పండ్రైండువేల ఏండ్లు); పర్యవసితంబులు+అగున్‌= ముగుస్తాయి; ఈ+యుగంబులు 
నాలుగున్‌= ఈ నాలుగు యుగాలు అనగా కృత త్రేతాద్వాపరకలియు గాలు నాలుగు వెరసి; ఒకమహాయుగంబు= ఒకమహాయుగం; 
అనన్‌+పరంగున్‌= అనేనామంతో వ్యవహరించబడుతుంది; మహాయుగ; సహస్ర, పర్యంతంబు+ఐన, కాలంబు= వేయిమహాయుగాలు 
గడచునట్టి కాలం; (బ్రహ్మకున్‌= బ్రహ్మదేవునికి; దివసంబు+అ, నాన్‌+పరంగున్‌= పగలు అనగా ఒప్పుతుంది; తద్‌+ 
దివస+అవసానంబునందున్‌= ఆ పగలు గడచిన పిమ్మట; శతవార్షికంబు+అయిన= నూరేండ్లు పట్టునట్టి; అనావృష్టి, 
దోషంబు= వాన కురియకపోవటం అనే కీడు; (ప్రవర్తిల్లున్‌= ఏర్పడుతుంది; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: కృత త్రేతా ద్వాపర కలియుగాలనే నాలుగు యుగాలు పండ్రెండువేల దివ్యసంవత్సరాల సమాహారం. 
పై నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం బౌతుంది. ఒక వేయి మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక 
పగలు ((బహ్మదివసం) బౌతుంది. ఆ (బ్రహ్మదివసపు చివర నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడుతుంది. 
అప్పుడు. 
ఆ. _ సప్త్రహయుండు మూర్తిసప్తకంబు ధరించి । కరము వే(డి మిగులు కరము లొప్ప 

నదనదీజలములు నుదధిజలంబులు. । బీల్లి జగము లెల్ల బ్రేల్లుం గడంగి. 242 


ప్రతిపదార్థం: సప్రహయు(డు= ఏడుగుర్రాలు కలవాడు అనగా సూర్యుడు; మూర్తిసప్తకంబు= ఏడు ఆకారాలు; ధరించి= 
తాలి; కరము= మిక్కిలి; వేండి= ఉష్ణం; మిగులు= అతిశయించే; కరములు+ఒప్పన్‌= కిరణాలు శోభించగా; నద, నదీ, 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


జలములున్‌= నదములయొక్క నదులయొక్క నీళ్ళు; ఉదధిజలంబులున్‌= సముద్రంలోని నీళ్లు; పీల్చి= (త్రాగి; కడంగి= పూని; 
జగములు+ఎల్లన్‌= అన్నిలోకాలను; ్రేల్చున్‌= మండజేస్తాడు. 


తాత్సర్యం: ఆకాలంలో, సూర్యుడు ఏడాకారాలు ధరించి మిక్కిలి తీక్ష్‌ణాలైన కిరణాలతో ప్రకాశించి, నదులలోని 
నదాలలోని నీళ్ళు, సముద్రాలలోని నీళ్ళు (త్రాగి లోకాల నన్నింటిని మండింపజేస్తాడు. 


విశేషం: సూర్యుడు ప్రాచీన భారతీయ వాజ్మయంలో 'సప్రహయుడు” గా ప్రసిద్దుడు. సూర్యకిరణాల వ్యాపృతిచేత ఏర్పడే 
ఇంద్రధనుస్సును- సప్తవర్లశబలితం, VIBGYOR అని నవీనశా(స్తజ్ఞాలు నిరూపించిఉన్నారు. దీనినే మన ప్రాచీనులు 
అర్థవాదరూపాన చెప్పారు. నది= ఏరు- పశ్చిమం నుండి తూర్పుకు (ప్రవహించే ఏరు. నదము= తూర్పునుండి పడమరకు 
(ప్రవహించే ఏరు. 
చ. దినకరతిగ్మతేజము ప్రదీప్తహుతాశను( డై యుగాంతసం 

జనిత మహాసమీరణవశంబునం బేర్ణి నగవ్రజంబుతో 

మనుజులతోడ నిర్ణరసమాజముతోడ భుజంగపంక్తితో 

దనుజులతో జగత్రయము( దత్‌క్షణమాత్ర నొనర్షు నీజుగన్‌. 243 
ప్రతిపదార్థం: దినకర తిగ్మతేజము= సూర్యుడియొక్క తీక్షణమైన దీప్తి; ప్రదీప్త హుతాశను(డు+ఐ= బాగా మండే అగ్నిహోత్రుడై; 
యుగ+అంత, సంజనిత, మహా, సమీరణవశంబునన్‌= యుగాల చివరికాలంలో అనగా (ప్రళయకాలంలో పుట్టే, గొప్ప గాలికి 
లోబడిందై; పేర్చి= అతిశయించి; నగ, (వ్రజంబుతోన్‌= కొండల గుంపులతో; మనుజులతోన్‌= మనుమ్యులతో; 
నిర్ణరసమాజముతోడన్‌= దేవతలసముదాయంతో; భుజంగ, పంక్తితోన్‌= పాముల వరుసతో (భుజంగులనేవారు దేవతలలో 


ఒకతెగ); దనుజులతోన్‌= రాక్షసులతో; జగత్‌+(త్రయమున్‌= మూడులోకాలను; తద్‌+క్షణమాత్రన్‌= ఒక (త్రుటిమాత్రంలోననే; 
నీయుగన్‌= బుగ్గిగా; ఒనర్చున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: సూర్యుడియొక్క వేడిమి ప్రళయకాలంలో వీచే గాలితోపాటు చెలరేగి ఈ మూడులోకాలను - పర్వత 
సమూహాలను, దేవతల, మనుష్యుల, భుజంగాల, రాక్షసుల సమూహాలను ఒక్కక్షణంలోనే బూడిద అయ్యేటట్టు 
నిర్మూలించగలదు. 


వ. తదనంతరంబ. 244 
తాత్పర్యం: అటు పిమ్మట. 
మ. సితపీతారుణనీలపింగరుచులై స్పిగ్టంబులై యుద్యతా 

యతవిద్యుల్లలితంబు లై ఘనగిరీంద్రాకారఘోరంబు లై 


తతనిర్హాతనిపాతభీమభిదురధ్వానంబు లై సంతతో 
ద్దుతసంవర్తవలాహకంబులు వెసం దోంతెంచు దిగ్టిత్తులన్‌. 245 


ప్రతిపదార్థం: సిత, పీత+అరుణ, నీల, పింగ, రుచులు+ఐ= తెలుపు, పసుపు, ఇంచుకెరుపు, నలుపు, గోరోచనపురంగు, 
వెలుగులు కలవై; స్నిగ్ధంబులు+ఐ= దట్టమైనవై; ఉద్యత్‌+ఆయత, విద్యుత్‌+లలితంబులు+ఐ= పైకెత్తబడి నిడివిగా ఉండే 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 645 


మెజపుతీగెలతో కూడి మనోహరా లైనవై; ఘన, గిరి+ఇం(ద్ర+ఆకార, ఘోరంబులు+ఐ= పెద్దవి నిడివికలవి అయిన ్రేషస్టములైన 
కొండలవంటి ఆకారాలచేత భయంకరాలుగా కన్పించునట్టివై; తత నిర్భాత నివాత భీమ భిదుర ధ్యానంబులు+ఐ= విస్తారంగా 
పిడుగులు పడటంచేత భయంకరమైన వజ్రపాతంయొక్క ధ్వనివంటి ధ్వనులు కలవై; సంతత+ఉద్దుత, సంవర్త, వలాహకంబులు= 
ఎల్లప్పుడూ అతిశయించి ఉండే సంవర్తం, వలాహకం అనే పేరులు గల (ప్రలయకాల) మేఘాలు; దిక్‌+భిత్తులన్‌= దిక్కులనెడి 
గోడలపై; వెసన్‌= శీఘ్రంగా; తోంతెంచున్‌= గోచరిస్తాయి. 


తాత్సర్యం: ఎల్లప్పుడు క్షణక్షణం అతిశయించేవైన ప్రళయకాలమేఘాలు, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, 
గోరోచనం రంగుల కాంతులు కలిగినవై, మిరుమిట్లు గొలుపే మెజపుతీగలతో మనోహరాలై, గొప్పనిడివి గల 
కొండల ఆకారాలు భీతి గొల్పుతూ, విస్తారంగా పిడుగులు కురిపిస్తూ వజ్రాయుధం వంటి భయంకరాలైన 
నినాదాలు చేస్తూ వేగంగా దిక్కులు పిక్కటిల్లేటట్లు దట్టంగా ఆవరిస్తాయి. 


విశేషం: ప్రళయకాలంలో ఆవరించే మేఘాలకు సంవర్తం అని, వలాహకం అని పేర్లు, 


చఉ. పెల్లునం గూలు తజ్జలము పెక్కున నొక్కట నమ్మహానలం 
బెల్లను నాటిపోవు( బృథివీశ్వర! యేటులు నబ్బులున్‌ వెసం 
దొల్లిటి యట్ల నిండు; బటుతోయదసంఘము లంత. బోక గ 
ర్దిల్లుచు వెండియుం గురియు. జిత్రముగాంగ ననేకకాలముల్‌. 246 


ప్రతిపదార్థం: పృథివీ+-ఈశ్వర!= భూమికి అధిపతియైనవాడా!; పెల్టునన్‌= మిక్కుటంగా; కూలు= (క్రిందికిపడే; తద్‌+జలము, 
పెక్కువన్‌= ఆ మేఘాలనుండి అమితంగా పడేటటువంటి నీటియొక్క ఆధిక్యంచేత; ఆ+మహా+అనలంబు+ఎల్లను= ఆ 
గొప్పఅస్నిహోత్రం అంతయును; ఆజీపోవున్‌= చల్లారిపోతుంది; ఏయులు= నదులు; అబ్బులున్‌= సముద్రాలును; వెసన్‌= 
శీఘ్రంగా; తొల్లిటి+అట్టు+అ= పూర్వం మాదిరిగానే; నిండున్‌=(నీటితో) నిండుతాయి; అంతన్‌= అటుపిమ్మట; తోయద 
సంఘములు= మేఘాల సముదాయాలు; పోక= వెడలిపోక; గర్జిల్దుచున్‌= పెద్దధ్వని చేస్తూ; వెండియున్‌= మరల; చిత్రము+కాం 
గన్‌= అచ్చెరువు కొలిపేటట్టుగా; అనేకకాలముల్‌= పెక్కునాళ్ళు; కురియున్‌= వర్షిస్తాయి. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! మిక్కుటంగా కురిసిన ఆ వాననీటిచేత, ఆ మహాన్నీ అంతా ఆరిపోతుంది. అంతట 
పూర్వంమాదిరిగానే ఏరులు, సముద్రాలు నీటితో నిండి ప్రవహిస్తాయి. ఇంకను ఆ మేఘాలు చెదరిపోకుండా 
ఆకసంలోనే నిలిచి, గర్జిల్లుతూ చాలాకాలం వర్షిస్తూనే ఉంటాయి. 


శా. ధారాపాతనితాంతవేగమున నిద్దాత్రీతలం బాహతం 

బై రూపేది మునుంగు6 దోయములలో నత్యంతగంభీరవాః 

పూరం బంతయు ముంచి మించుటయు దిగ్టూమీనభోభాగముల్‌ 

వే రూపింప(గ రాకయుండ6 దమముల్‌ వేష్టించు. ద్రైలోక్యమున్‌. 247 
ప్రతిపదార్థం: ధారాపాతనితాంతవేగమునన్‌= ఎల్లప్పుడు ఎడతెగకుండగా కురుస్తున్న వాననీటిచాలుయొక్క వడిచేత; ఈ+ధాత్రీ, 


తలంబు= ఈ భూమిపైభాగం; ఆహతంబు+ఐ= బాగుగా కొట్టబడినట్టిదై; రూపు+ఏది= ఆకృతిని కోలుపోయి; తోయములలోన్‌= 
నీటిలో; మునుంగున్‌= మునిగిపోతుంది; అత్యంత, గంభీర, వార్‌+పూరంబు+అంతయున్‌= మిక్కుటమగు లోతుగల 


aie శ్రీమదాంధ్ర మహాభారతము 


నీటిసముదాయం అంతయు; ముంచి= కప్పివేసి; మించుటయున్‌= అతిశయించటంచేత; దిక్‌+భూమీ, నభస్‌+భాగముల్‌= 
దిక్కులయొక్కయు, భూమి యొక్కయు, ఆకసంయొక్కయు (ప్రదేశాలు; వేరూపింపంగన్‌, రాక+ఉండన్‌= వేగంగా వేరు చేసి 
చూపించటానికి వీలులేకుండా ఉండగా; (తైలోక్యమున్‌= మూడులోకాలను; తమముల్‌= చీకట్లు; వేష్టించున్‌= చుట్టుముట్టుతాయి. 


తాత్సర్యం: ఎల్లప్పుడూ ఎడతెగక కురిసే వర్గాలచేత భూగోళమంతా బాగుగా కొట్టబడి, రూపాన్ని కోల్పోయి 
నీటిచేత పూర్తిగా ఆవరించబడుతుంది. మిక్కిలి లోతైన నీరు ముంచెత్తటంచేత దిక్కులు ఇవి, ఇవి భూభాగాలు, 
ఇది ఆకాశం అని వేర్పరచటానికి వీలుండదు. పెనుచీకట్టు దట్టంగా మూడులోకాలను ఆవరిస్తాయి. 


తే. అంతం బరమేష్టిచోదిత మైన యొక్క। మారుతము నలి రేగి దుర్వారభంగి 
విలయకాలవిశ్ళంఖలవిపులవారి । ధరచయంబుల నెల్లను విరియ నడచు. 248 

ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; పరమేస్టి చోదితము+ఐన= (బ్రహ్మచేత ఆజ్ఞాపించబడిన; ఒక్క, మారుతము= ఒక్కగాలి; 

నలి రేగ= మిగుల విజృంభించి; దుర్వారభంగిన్‌= వారించటానికి వీలులేనిరీతిగా; విలయ, కాల, విశృంఖల, విపులవారిధరచయంబులన్‌+ 


ఎల్లను= ప్రళశయసమయంలో స్వేచ్చగా విస్తరించిన మేఘాలసముదాయాలను అన్నింటిని; విరియన్‌+అడయన్‌= విచ్చిపోయేటట్టుగా 


అణచివేస్తుంది. 


తాత్సర్యం: అంతట, (బ్రహ్మదేవుడిచేత ఆజ్ఞాపించబడిన ఒక పెనుగాలి విజృంభించి,వారించటానికి వీలులేని 
విధంగా వీస్తుంది. అది అంతవరకు స్వేచ్చగా విస్తరించి ఉన్న మేఘాలనన్నింటిని చెదరగొట్టి అణచివేస్తుంది. 


క ఆ మారుతంబు గ్రోలి పి ।; తామహు( డెంతయును ఘోరతర మగు సలిల 
స్తోమంబునందు నడుమం । దామరపై నిదురవోవు( దద్దయు నెమ్మిన్‌. 249 
ప్రతిపదార్థం: ఆ మారుతంబున్‌= ఆగాలిని; (క్రోలి= ఆస్వాదించి; పితామహుండు= బ్రహ్మదేవుడు; ఎంతయును 


ఘోరతరము+అగు= మిక్కిలి భయంకరమైన; సలిల, స్తోమంబునందు= నీటిసముదాయంలో; నడుమన్‌= మధ్యభాగాన; 
తామరపైన్‌= పద్మంపై; తద్దయు, నెమ్మిన్‌= మిక్కిలిప్రీతితో; నిదుర+పోవున్‌= నిద్రపోతాడు. 


తాత్పర్యం: ఆ గాలిని పీల్చి, బ్రహ్మదేవుడు ఆభయంకరమైన వరదనీటిమధ్య పద్మంపై మిక్కిలిప్రీతితో నిద్రిస్తాడు. 


వ. ఇట్టి కల్పాంతంబు లనేకంబులు సనియె; నింక గానున్నవి యనేకంబులు; విను; మతీతకల్పాంత 
సమయంబున నేను బ్రబలాంధకారంబున నేదెసయుం గానక యొక్కండన యత్యంతభయాతురుండ 
నగుచుం బెద్దకాలంబు పరిభ్రమించుచుండ నొక్కతటి నయ్యుదకమధ్యంబున నత్యున్నతం బయిన 
వటభూరుహంబు గానంబడియె; మటియు( దదీయ పర్ణపర్యంకంబునందు. 250 


ప్రతిపదార్థం: ఇట్టి కల్పాంతంబులు= ఇటువంటి (బ్రహ్మదినాల అంత్యభాగాలు; అనేకంబులు= పెక్కులు; చనియెన్‌= 
నడచినవి; ఇంకన్‌= ఇకమీదట; అనేకంబులు= (పెక్కులు); కానున్నవి= కడవనున్నవి; వినుము= ఆలకింపుము; అతీత, 
కల్ప+అంత, సమయంబునన్‌= కడచిన కల్పానికి చివరికాలంలో; ఏను= నేను; ప్రబల+అంధకారంబునన్‌= పెనుచీకటిలో; 
ఏదెసయున్‌+కానక= ఏదిక్కును చూడలేక; ఒక్కండను+అ= ఒక్కడనే ఏకాంతంగా; అత్యంతభయ+ఆతురుండను+అగుచున్‌= 
మిక్కిలి వెజుపు చెందినవాడను జొతూ; పెద్ద కాలంబు= చాలకాలం; పరిభ్రమించుచుండన్‌= తిరుగాడుతుండగా; ఒక్క, 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 647 


తటీన్‌= ఒక అదనులో; ఆ+ఉదక, మధ్యంబునన్‌= ఆనీటినడుమ; అతి+ఉన్నతంబు+అయిన= మిక్కిలి ఎత్తుగా ఉన్న; వట, 
భూరుహంబు= మజ్టిచెట్టు; కానంబడియెన్‌= కన్పించింది; మతియున్‌= అంతియకాక; తదీయ, పర్ణ పర్యంకంబునందున్‌= 
ఆ ఆకు పాన్సుపై. 


తాత్సర్యం: ఈవిధమైన కల్ఫాంతాలు ఎన్నో గడచాయి; ఇకమీద ఎన్నో కల్పాంతాలు గడవనున్నవి; ఆలకింపుము; 
జరిగిన కల్పాంతకాలాలలో దట్టంగా విస్తరించిన పెనుచీకటిమధ్య, దిక్కుతోచక ఏకాంతంగా నేను చాలాకాలం 
తిరుగాడవలసివచ్చింది. ఒక తటి, ఆపెనువరదనీటి నడుమ నాకు ఒక పెదమటిచెట్లు కన్పించింది. ఆ మట్టిచెట్టు 

నా (=) లు ఆ లు 
ఆకు పాన్సుమీద. 


విశేషం: కల్పాంతం అనగా కల్పం చివర దాపురించే (ప్రళయం, కల్పం అనగా బ్రహ్మదినం. మనుష్యమానంలో కృత త్రేతాద్వాపర 
కలియుగాలు నాలుగున్నూ వేయిమారులు తిరిగివస్తే బ్రహ్మకు ఒక పగలు జౌతుంది. బ్రహ్మయొక్క దివాభాగంలో జగత్తు 
చేష్టాయుక్త మౌతుంది. అతడి రాత్రిభాగంలో జగత్తు నిళ్ళేష్టమై ఉంటుంది. 


క. కమనీయజలదవర్దుని, । హిమకరబింబాస్యు, నుద్యదినతేజు( బ్రమో 
దమున( బవళించువానిం । గుమారు నొక్కరుని( గుసుమకోమలు( గంటిన్‌. 251 


ప్రతిపదార్థం: కమనీయజలదవర్గునిన్‌= అందమైన మేఘంవంటి రంగు కలవాడిని; హిమకరబింబ+ఆస్యున్‌= చంద్రబింబంవంటి 
మొగం కలవాడిని; ఉద్యత్‌+ఇన, తేజున్‌= (ప్రకాశిస్తున్న సూర్యుడివంటి వెలుగు కలవాడిని; ప్రమోదమునన్‌= సంతోషంతో; 
పవళించువానిన్‌= శయనించేవాడిని; కుసుమకోమలున్‌= పువ్వువంటి సౌకుమార్యంకలవాడిని; కుమారున్‌+ఒక్కరునిన్‌= ఒక 
చిన్నబాలకుడిని; కంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: నీలమేఘశ్యామలుడై, చంద్రబింబంవంటి మొగం కలవాడై, (ప్రకాశిస్తున్న సూర్యుడివంటి తేజస్సుకలవాడై 
సంతోషంతో శయనించిఉన్న ఒక చిన్నిబాలకుడిని చూచాను. ఆ బాలకుడు పువ్వువంటి సౌకుమార్యం కలవాడు. 


వ. కని, విస్మితుండనై యాత్మగతంబున. 252 


తాత్సర్యం: ఆ బాలకుడిని చూచి, మిక్కిలి ఆశ్చర్యం కలవాడనై నాలో నేను (ఈవిధంగా ఆలోచించాను). 


క లోకంబులు దెగటారంగ । నేకార్లవమైన యిచట నిబ్దాలు( డొకం 
డేకతమున నిద్రించుచు । నేకతమున నున్నవా(డొ? యెవ్వా( డగునో! 253 


ప్రతిపదార్థం: లోకంబులు= (ప్రపంచాలు; తెగటారంగన్‌= నశించిపోగా; ఏక+అర్లవము+ఐన+ఇచటన్‌= ఒకే ఒక సముద్రంగా 
మారిన ఈస్థలంలో; ఈ+బాలు(డు+ఒకండు= ఈ చిన్నికుమారుడు ఒక్కడు; ఏకతమునన్‌= ఒంటరిగా; నిద్రించుచున్‌= 
నిదురపోతూ; ఏ, కతమునన్‌= ఏకారణంచేత; ఉన్నవాండు+ఒ= ఉన్న వాడగునో; ఏ+వాండు+అగునో= అతడు ఎవడై 
ఉంటాడో? 


తాత్సర్యం: ఈ సృష్టిలోని లోకాలు అన్నీ నాశం చెంది, ఒకే ఒక సముద్రంగా మారిన ఈస్టలంలో ఈచిన్ని 
బాలకుడు ఒంటరిగా ఏకారణంవలన నిదురిస్తూ ఉన్నాడో? ఈతడు ఎవ్వడు అయి ఉంటాడో? 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అని తలంచుచు నల్లన యక్కు మారు | జేరంబోయిన నాతండు సితసరోజ 
రేఖ దలకొనంగా నలరించె గన్ను | లవధరించెను నను లోచనాంచలముల. 254 


ప్రతిపదార్థం: అని తలంచుచున్‌= అని ఆలోచిస్తూ; అల్లన= మెల్లమెల్లగా; ఆ+కుమారున్‌= ఆ బాలకుడిని; చేరన్‌+పోయినన్‌= 
సమీపించగా; ఆతండు= ఆకుమారుడు; సిత, సరోజ, రేఖ= తెల్లని పద్మంయొక్క సౌందర్యం, తలకొనంగాన్‌= విస్తరించగా; 
కన్నులు; అలరించెన్‌= వికసింపజేశాడు; ననున్‌= నన్ను; లోచన+అంచలములన్‌= కనుగొలకులతో; అవధరించెను= దయ 
జాలువార చూచాడు. 


తాత్సర్యం: అని యోచిస్తూ మెల్లమెల్లగా నేను ఆ బాలకుడిని చేరబోయాను. ఆ బాలకుడు తెల్లని కనుదమ్ములు 
విప్పారగా నాపై ఓరచూపులు సారించాడు. 


వ. తదనంతరంబ గంభీరమధురస్వరంబున ని ట్లనియె, “నయ్యా! నిన్ను నతిశ్రాంతుంగా నెటింగితి6; 
గొండొకసేపు విశ్రమింప వలతేని నవకాశం బిచ్చెద; నాశరీరంబు ప్రవేశించి సుఖంబున శయనింపు” మని 
తనవదనంబు వివృతంబుగా( జేసిన, నేనును బలాత్కార క్షిప్తుండునుం బోలె. బరవశుండ నై తన్మార్గంబున 
నతని యుదరంబు. బ్రవేశించి, యందు. 255 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట, వెనువెంటనే; గంభీర, మధుర, స్వరంబునన్‌= లోతైన, తియ్యనైన 
కంఠధ్వనితో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు; అయ్యా!= ఆర్యా! నిన్నున్‌= నిన్ను; అతిశ్రాంతుంగాన్‌= మిక్కిలి 
బడలిక చెందిన వాడినిగా; ఎజింగితిన్‌= తెలిసికొన్నాను; కొండొకసేపు= కొంతకాలం మేర; విశ్రమింపవలతు(వు)+ఏనిన్‌= 
విశ్రాంతిని తీసికొన కోరుతున్నయెడల; అవకాశం+ఇచ్చెదన్‌= అదను కల్పిస్తాను; నా శరీరంబు= నాదేహం; (ప్రవేశించి= 
చొరబడి; సుఖంబునన్‌= సుఖంగా; శయనింపుము= పవ్వళించుము; అని= అని చెప్పి; తన వదనంబు= తన నోరు; 
వివృతంబుగాన్‌+చేసినన్‌= తెరవబడినట్టిదిగా చేయగా; ఏనును= నేను కూడా; బలాత్కార, క్షిప్తండునున్‌+పోలెన్‌= బలవంతంగా 
నెట్టివేయబడినవాడి రీతిగా; పరవశుండను+ఐ= తన్మయత్వం చెందినవాడనై; తద్‌+మార్గంబునన్‌= ఆదారివెంట; అతని= ఆ 
బాలకుడి; ఉదరంబున్‌= కడుపులోనికి; (ప్రవేశించి= చొరబడి; అందున్‌= దానిలో. 


తాత్సర్యం: అటుపిమ్మట వెనువెంటనే లోతైనతియ్యని కంఠధ్వనితో ఆ బాలకుడు ఇట్టా అన్నాడు: “అయ్యా! నీవు 
మిక్కిలి డస్సి ఉన్నట్టు తోస్తున్నది. నీకు విశ్రాంతి తీసుకొనాలనే కోరిక ఉన్నట్లయితే అటువంటి అదను నీకు 
కల్పిస్తాను, నాదేహంలోకి ప్రవేశించి, సుఖంగా పవళించుము” అని చెప్పుతూ అతడు తన నోరు విప్పాడు. అంతట 
బలవంతంగా నెట్టివేయబడినట్టుగా నేను ఆ బాలకుడి నోటిదారివెంట, అతని కడుపులోకి ప్రవేశించాను. అందులో. 


సీ, గంగాదినదులతో. గనకశైలాదిభూ | ధరములతో సముద్రములతోడ 
వివిధపట్టణనవద్వీపవర్షములతో | బహుకర్మరతు లైన ప్రజలతోడ( 
బక్షిమృగవ్యాళపశుసంఘములతోడ( । దద్దయు నొప్పారు ధాత్రి( గంటి; 
సూర్యేందుతారకాజ్యోతిరుజ్జ్వల మైన | గగనంబు( బవనమార్గములు. గంటి; 


తే. శక్రయమవరుణాది నిర్ణరసమేత । మైన నాకంబు గంటి; మహాహియక్ష 
రాక్షసాసురవిద్యాధర ప్రముఖుల. । గంటి; వేయేల సకలలోకములుC గంటి. 256 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 649 


ప్రతిపదార్థం: గంగా+ఆది, నదులతోన్‌= గంగమొదలైన ఏరులతోను; కనకశైల+ఆది, భూధరములతోన్‌= బంగారుకొండ 
(మేరుపర్వతం) మున్నగు పర్వతాలతోను; సముద్రములతోడన్‌= సాగరాలతోను; వివిధ, పట్టణ, నవద్వీప, వర్షములతోన్‌= 
పెక్కునగరాలతోను క్రొత్తదీవుల భూఖండాలతోను; బహు, కర్మ, రతులు+ఐన, (ప్రజలతోడన్‌= పెక్కుపనులు చేయటంలో 
ఆసక్తులై ఉన్న జనులతోనూ; పక్షి మృగ, వ్యాళ, పశు, సంఘములతోడన్‌= పిట్టలు, జంతువులు, పాములు, నాలుగుకాళ్ల 
జంతువుల సమూహాలతోనూ, తద్దయున్‌= మిక్కుటంగా; ఒప్పారు= శోభిల్లే; ధాత్రిన్‌= భూమిని; కంటిన్‌= చూచాను; 
సూర్య+ఇందు, తారకా, జ్యోతిస్‌+ఉజ్బలము+ఐన= సూర్యుడితో, చంద్రుడితో, నక్షత్రాల కాంతులతో ధగధగలాడుతున్న; 
గగనంబున్‌= ఆకాశాన్ని; పవన, మార్గములున్‌= వాయువు సంచరించే తెరువులను; కంటిన్‌= చూచాను; శక్ర యమ, 
వరుణ+ఆది, నిర్ణర, సమేతము+ఐన= ఇంద్రుడితో, యముడితో, వరుణుడు మున్నగు దేవతలతో కూడిఉన్న; నాకంబున్‌= 
స్వర్గలోకాన్ని; కంటిన్‌= చూచాను; మహా+అహి, యక్ష, రాక్షస+అసుర, విద్యాధర, ప్రముఖులన్‌= గొప్పపాములు (భుజంగులు) 
యక్షులు రాక్షసులు, అసురులు, విద్యాధరులు మున్నగువారిని; కంటిన్‌= చూచాను; వేయి+ఏల= వేయిమాటలు ఎందుకు?; 
సకల, లోకములున్‌= అన్నిజగత్తులు; కంటిన్‌= చూచాను. 


తాత్పర్యం: గంగ మొదలైన నదులతో, మేరుపర్వతం మున్నగు పర్వతాలతో, సముద్రాలతో, పెక్కునగరాలతో, 
పెక్కుదీవులతో, భూఖండాలతో వివిధ వ్యాపారాలను చేసికొనటంలో నిమగ్నులైఉన్న |ప్రజానీకాలతో, పక్షులు, మృగాలు, 
పాములు, పశువులు తిరుగాడుతున్న ప్రదేశాలతో ఒప్పారే సువిశాలభూభాగాలను చూచాను. సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రాలు ప్రకాశిస్తున్న ఆకసాన్ని చూచాను, వాయువులు చరించే మార్గాలను చూచాను. ఇంద్రుడు, వరుణుడు, 
యముడు మున్నగు దేవతలు నివసించేలోకాలను చూచాను. భుజంగులు, యక్షులు, రాక్షసులు, అసురులు, 
విద్యాధరులు మున్నగువారు నివసించేలోకాలను చూచాను. వేయిమాటలతో విస్తరించి అభివర్షించ నక్కరలేదు. ఒక్క 
ముక్కలో చెప్పవలె ననిన, నేను సమస్తలోకాలూ ఆ బాలకుడి కడుపులో ఉండటం చూచాను. 


చ. అరుదుగ నమ్మహాత్ముని మహాజరరాంతరభూమి నూజువ 
తృరముల యంతకాలము వసం బటి త్రిమ్మరితిం గడదంగి య 
ప్పరుసున నెందు. గాల్లొన(గ( బట్టదు చిత్తము భీతిమీఅ6 ద 
త్పరమతి నంత నక్కపటబాలు పదంబులు సంస్మరించితిన్‌. 257 


ప్రతిపదార్థం: అరుదుగన్‌= అచ్చెరువుగా; ఆ+మహా+ఆత్ముని= గొప్ప ఆత్మ గల ఆమహానుభావుడి; మహా, జఠర+అంతర, 
భూమిన్‌= గొప్పకడుపు అనే భూప్రదేశంలో; నూజు, వత్సరముల+అంత, కాలము= వందయేండ్లకు సరిపడే కాలం; 
వసంబు+అటీ= స్వాధీనత తప్పి; (త్రిమ్మరితిన్‌= తిరుగాడాను; కడంగి= పూని; ఆ+పరుసునన్‌= ఆవిధంగా; ఎందున్‌= 
ఎచటను; కాల్‌+కొన(గన్‌= కాలూనటానికి; నిలవటానికి; పట్టదు= ఏర్పడదు; చిత్తము= మనస్సు; భీతిమీఅన్‌= భయం 
అతిశయించగా; తద్‌ +పరమతిన్‌= తదేకధ్యానంతో; అంతన్‌= అటుపిమ్మట; ఆ కపటబాలు పదంబులు= ఆ మాయబాలకుడి 
యొక్క పాదాలు; సంస్మరించితిన్‌= ధ్యానించాను. 


తాత్సర్యం: ఆ మహాత్ముడి కడుపులో ఉన్న భూ(ప్రదేశంలో నూరుసంవత్సరాలు ఆశ్చర్యంతో తిరుగాడాను గాని 
ఎచ్చటను సుస్థిరంగా నిలవలేకపోయాను. మనస్సు భీతిచేత ఆవరించబడింది. అంతట మాయావిగా తోచిన ఆ 
బాలకుడి పాదాలనే ధ్యానించసాగాను. 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప. ఇట్లు శరణ్యవరేణ్యుం దైన కారుణ్యనిధి నద్దేవుం దలంచుచుండ నతండు నన్నుం దనవదనానిలవేగంబునం 
జేసి వెలువరించె; నంత నెప్పటియ ట్లమ్మహావటవిటపిశయనుం డైన యబ్బాలు నాలోకించితి; నంత.258 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; శరణ్య, వరేణ్యుండు+ఐన= శరణు పొందదగిన వారిలో గొప్పవాడు అయిన; కారుణ్యనిధిన్‌= 
దయకు పెద్ద నెలవు అయినవాడు; ఆ+దేవున్‌= ఆ దేవుడిని; తలంచుచుండన్‌= ధ్యానిస్తూ ఉండగా; అతండు= ఆబాలకుడు; 
నన్నున్‌; తనవదన+అనిల, వేగంబునన్‌+చేసి= తన నోటిగాలియొక్క వడిచేత; వెలువరించెన్‌= వెలికి వచ్చేటట్టుగా చేశాడు; 
అంతన్‌= అటు పిమ్మట; ఎప్పటి+అట్టు+అ= ఇంతకు ముందు ఉన్నరీతిగనే; ఆ+మహావట విటపిశయనుండు+ఐన= 
ఆగొప్పమర్రిచెట్టుపై పవళించి ఉన్నవాడైన; ఆ+బాలున్‌= ఆ కుర్రవాడిని; ఆలోకించితిన్‌= చూచాను; అంతన్‌= అటుపిమ్మట. 


తాత్సర్యం: దయానిధి అయినవాడు, ఆశ్రయించదగిన వారిలో శ్రేష్పుడైనవాడు అయిన ఆదేవుడిని నేను సంస్మరిస్తూ 
ఉండగా, ఆ దేవుడు తన నోటినుండి వెలువడిన గాలివేగంచొప్పున నన్ను వెలువరించాడు. అంత యథాప్రకారం 
ఆ మర్రిచెట్టు(ఆకు)పై పవళించిఉన్న ఆ బాలకుడిని చూచాను. అంత. 


క. నను గనుగొని యెలనవ్వున( । దనవదనము వింతచెన్ను దలకొనంగా ని 
ట్లను నబ్బాలుండు 'విశ్రమ | మొనరించితె యనఘ! యస్మదుదరములోనన్‌?' 259 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; కనుంగొని= చూచి; ఎలనవ్వునన్‌= చిరునవ్వుతో; తనవదనము= తనమొగం; వింతచెన్ను= 
అచ్చెరు వొనరించే సొగసు; తలకొన(గాన్‌= వహింపగా; ఆ+బాలు(డు; ఇట్టు+అనున్‌= ఈవిధంగా పలికాడు; అనఘ!= 
పాపరహితుడా!; అస్మత్‌+ఉదరములోనన్‌= నా పొట్టలో; విశ్రమము+ఒనరించితి(ఏ)+ఎ?= విశ్రమించావా? 


తాత్సర్యం: నన్ను చూచి చిరునవ్వు తనమొగానకు అచ్చెరువుగొలిపే సొగసు చేకూర్చగా ఆబాలకుడు ఈవిధంగా 
పలికాడు. 'పుణ్యాత్ముడా! నా పొట్టలో నీవు విశ్రాంతి తీసికొన్నావా?” 


వ. అనిన నేనును సంభ్రమంబున నతనిం జేరనరిగికెందామరరేకులందెగడు నంగుళంబులు గలిగి 
తరుణకిసలయ సుకుమారంబు లయిన తచ్చరణకమలంబులు శిరంబునం జేర్చి 'దేవా! దేవరప్రసాదంబున 
నత్యాశ్చర్యకారణం బైన సకలచరాచరభూత ప్రపంచంబు. జూచితి; భవదీయమాయాప్రభావంబు భావింప 
నేరకున్నవాండ. 260 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఏనును= నేనును; సంభ్రమంబునన్‌= తొట్రుపాటుచొప్పున; అతనిన్‌+చేరన్‌+అరిగి= 
అతడిదగ్గరకు చేరేటట్టుగా వెళ్లి; కెందామరరేకులన్‌ (కెంపు+తామరరేకులన్‌)= ఎగ్రనితామరపువ్వుల రేకులను; తెగడు= 
నిరసించే; అంగుళంబులు, కలిగి= చేతి(వ్రేళ్లు కలిగి; తరుణ, కిసలయ, సుకుమారంబులు+అయిన= లేతచిగురుటాకులవలె 
మెత్త నైన; తద్‌+చరణ, కమలంబులు= ఆ(బాలకుడి) పాదపద్మాలు; శిరంబునన్‌+చేర్చి= తలమీద హత్తుకొని; దేవా= 
ఈశ్వరా!; దేవర, (ప్రసాదంబునన్‌= దేవరవారిదయవలన; అతి+ఆశ్చర్య, కారణంబు+ఐన= మిక్కిలి అచ్చెరువు కొలుపుటకు 
హేతువైన; సకల, చర+అచర, భూత, ప్రపంచంబున్‌= సమస్తమైన కదలునట్టి కదలనట్టి పదార్థాలు కల జగత్తును; చూచితిన్‌= 
దర్శించాను; భవదీయ, మాయా, (ప్రభావంబు= నీదైన (భ్రమను కూర్చునట్టి మహిమ; భావింపనేరక+ ఉన్నవాండ(న)= ఆలోచించి 
అర్థం చేసికొనజాలకున్నాను. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 651 


తాత్సర్యం: అని చెప్పినపుడు, నేను తొట్రుపాటుచొప్పున ఆ బాలకుడిదగ్గరకు చేరబోయాను. ఆ బాలకుడిచేతివేళ్ళు 
ఎ(ర్రతామరపువ్వుయొక్క రేకులకంటె సొగసైనవి, అతడి పాదపద్మాలు లేతచిగురుటాకులకంటె సుకుమారాలుగా 
ఉన్నాయి. ఆతడి చరణాలను నాశిరస్సున తాల్సి. 'దేవా! నీదయవలన, మిక్కుటమైన అచ్చెరువు కలిగించే సకల 
చరాచరసృష్టిని నీపొట్టలో చూచాను; నీమాయా(ప్రభావాన్ని ఎంత యోచించినా నేను అర్థం చేసికొనలేకున్నాను. 


శా. ఈ యేకార్దవ మీ వటక్షితిరుహం బీ పర్ణపర్యంక మి 

ఖై యొప్పారుచునుండంగా నుదరభాగైకప్రదేశంబునం 

దీ యీరేడుజగంబులున్‌ మెలంగంగా నిట్లున్న బాలత్వ మే 

నేయందంబున నిశ్చయించి సుఖి నై యేపారుదుం జెప్పవే! 261 
ప్రతిపదార్థం: ఈ+ఏక+అర్లవము= ఒకే ఒక్కటిగా ఏర్పడిన ఈసముద్రం; ఈ, వట, క్షితిరుహంబు= ఈమట్టిచెట్టు; ఈ. 
పర్ల, పర్యంకము= ఈ ఆకు శయ్య; ఇట్టు+ఐ= ఈవిధంగా నుండినదై; ఒప్పారుచున్‌+ఉండంగాన్‌= విలసిల్దుతూఉండగా; 
ఉదర, భాగ+ఏక, (ప్రదేశంబునందున్‌= పొట్టలోపలి భాగంలోనే ఇమిడి ఉన్న స్థలంలో; ఈ+-ఈరు+ఏడు, జగంబులున్‌= 
ఈపదునాలుగు లోకాలును; మెలంగంాన్‌= వర్తిల్లగా; ఇట్టు+ఉన్న= ఈ రీతిగా ఉన్న; బాలత్వము= పసిపిల్లవాడి తనం; 
ఏన్‌= నేను; ఏఅందంబునన్‌= ఏవిధంగా; నిశ్చయించి= నిర్ణయించి; సుఖిని+ఐ= సౌఖ్యాన్ని పొందే వాడనై; ఏపారుదున్‌= 
ఒప్పారుతాను; చెప్పవే= చెప్పగోరుతాను. 


తాత్పర్యం: దేవా! స్టూలదృష్టికి నీవు ఒకపసిబాలకుడివిగా భాసిస్తున్నావు. సూక్ష్మదృష్టితో ఎంత తరచి చూచినప్పటికీ 
నీ మహిమ నా ఊహలను దాటిపోతున్నది. ఇది ఎటు చూచినా అంతు దరి చిక్కని ఒకేఒక పెనుకడలి. దీనిని 
ఏమనవలె? మరి ఈ పెను మజ్జి చెట్టు, ఆకు శయ్య ఏమిటి? నీపొట్టలో పదునాలుగు లోకాలు పెట్టుకొని పసిపాపడి 
వలె పవ్వళించటం ఏమిది? ఈ పసిబిడ్డడి సొగసు ఎట్టి దని నిర్వచించగలను? నిశ్చయించగలను? ఆ ఆనందసౌఖ్యం 
నాకు ఏవిధంగా చేకూరునో దయచేసి నీవే చెప్పాలి. 


క నాదైన యాశ్రితత్వము । నీదగు చిత్తమున. గలిమి నియతమ యేనిన్‌ 

సాదరఫణితుల నన్నవ । సాదితసమ్మోహు.గా. బ్రసాదింపందగున్‌.” 262 
ప్రతిపదార్థం: నాదు+ఐన, ఆశ్రితత్వము= నేను నిన్ను ఆశ్రయించటం; నీదు+అగు, చిత్తమునన్‌= నీదైన మనస్సులో, 
కలిమి= కలిగి ఉండటం; నియతము+అ+ఏనిన్‌= నిత్యమైనదే అయితే; స+ఆదర, ఫణితులన్‌= ఆదరంతో కూడిన 


తీరుతెన్నులతో; నన్నున్‌= నన్ను; అవసాదిత సమ్మోహున్‌+కాన్‌= పోగొట్టబడిన (భ్రాంతి కలవాడినిగా; (ప్రసాదింపన్‌+తగున్‌= 
అను(గహించదగును. 


తాత్సర్యం: దేవా! నేను నీకు నిజమైన ఆశ్రితుడను. ఆ సంగతి నీ మనస్సులో ఎల్లప్పుడూ పాయక నిల్చేదే అయితే, 
నన్ను ఆదరించి నీవు నా భ్రాంతిని దయచేసి తొలగించి, నన్ను రక్షించుము.” 
నారాయణు(డు మార్కండేయునకు( దన ప్రభావంబు సెప్పుట : (సం. 3-187-1) 


క అని యేను వే(డికొనుటయు | ఘనతరకరుణారసానుకలితహృదయు. డై 
తన దివ్యమహిమ యిట్లని | వనజాక్షు(డు సెప్పె గారవంబున నాకున్‌. 263 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= అట్టు పలికి; ఏను= నేను; వేడికొనుటయున్‌= ప్రార్థించటమున్నూ; వనజ+అక్షుండు= పద్మాలవంటి 
కన్నులు కలవాడు- విష్ణుమూర్తి; ఘనతర, కరుణా, రస+అనుకలిత, హృదయు(డు+ఐ= మిక్కిలి గొప్ప దైన దయ అనెడి 
రసం చేత కూడిన డెందం కలవాడై; తన, దివ్య, మహిమ= తనయొక్క దేవతాసంబంధమైన గొప్పతనం; ఇట్టు+అని= 
ఈ విధంగా వివరించి; గారవంబునన్‌= గౌరవభావంతో; నాకున్‌= నాకు; చెప్పెన్‌= వచించాడు. 


తాత్పర్యం: ఆ విధంగా నేను ప్రార్థించటంచేత, పద్మాలవంటి కన్నులు కల విష్ణుదేవుడు నాయందు గొప్పదైన 
దయకలవాడైై మక్కుటమైన వాత్సల్యంతో తన దివ్యమహిమను నాకు ఈ విధంగా వివరించి చెప్పాడు. 


ఆ. “అనఘ! దేవతలును మునులును నాదైన । మహిమ? దెలియ లేరు, మహితబుద్ది 
నతులపుణ్యమతివి పితృభక్తుండవు గాన । యెలమి నీకు( జెప్పవలసె( దెలియ. 264 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! (ఓమార్కండేయమహర్సీ; నాదు+ఐన, మహిమ= నాకు సంబంధించిన గొప్పతనం; 
దేవతలును= వేల్పులును; మునులును= బుషులును; తెలియన్‌లేరు= (గ్రహించనేరరు; మహితబుద్దిన్‌= గొప్ప దైన మతిచేత; 
అతుల, పుణ్యమతివి= సాటిలేని సుకృతంతో కూడిన బుద్ది కలవాడవు; పితృభక్తుండవు= తండ్రియందు పూజ్యభావం 
కలవాడివి; కాన= కావున; ఎలమిన్‌= సంతసంతో; నీకున్‌= నీకు; తెలియన్‌= తెలిసేటట్టుగా; చెప్పవలసెన్‌= వచించవలసి 
వచ్చింది. 


తాత్సర్యం: ఓపుణ్యాత్ముడా! వేల్పులు బుషులు కూడ నామహిమ తెలియ నేరరు; నీవు గొప్పమేధావివి; సాటిలేని 
సుకృతం ఆర్జించినవాడవు; తండ్రిని ఆరాధించేవాడవు. కావున సంతసంతో నీకు తెలిసేటట్టుగా నామహిమ 
వివరించి చెప్పవలసి వచ్చింది. 


క. నారము లందురు జలముల; | నారయ నారములు నాకు నయనం బగుటన్‌ 
నారాయణు. డను పేర, న । పారనిగమఫణితులందు. బర(గుదు. బేర్మిన్‌. 265 


ప్రతిపదార్థం: జలములన్‌= నీళ్ళను; నారములు+అందురు= 'నారములు' అని అంటారు; ఆరయన్‌= విచారించి చూడగా; 
నారములు= జలములు; నాకున్‌+అయనంబు+అగుటన్‌= నాకు స్థానం కావటంచేత; నారాయణు(డు= నార+అయను(డు= 
నారములు అయనముగా అనగా స్థానంగా కలవాడు; అను సేరన్‌= అనే పేరుమీద; అపార= పారం లేని అనగా అంతు 
కనరాని; నిగమఫణితులందున్‌= వేదపద్దతులలో; పేర్మిన్‌= పెంపారేటట్టుగా; పరంగుదున్‌= ఒప్పారుతూ ఉంటాను. 


తాత్పర్యం: ఓ మార్కండేయ మహర్షీ! జలాలకు పర్యాయపదం నారములు. నాకు జలాలు స్థానం. అందుచేత 
నాకు నారాయణుడు (నారములు స్థానంగా కలవాడు) అనే సార్థకనామధేయం ఏర్పడింది. 


తే. అట్టి నారాయణాఖ్యుండ నైన నేను । శాశ్వతుండ నై ప్రభుండనై సకలజగము 
లోలి. బుట్టింతు€ బాలింతు నుచితవేళ | సంహరింతు. జిదానందశాలి నగుచు. 266 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; నారాయణ+ఆఖ్యుండను+ఐన= నారాయణుడు అనే పేరుకలిగినవాడనైన; నేను; 
శాశ్చ్వతుండను+ఐ= ఎల్లప్పుడు ఉండేవాడనై; ప్రభుండను+ఐ= పరిపాలించేవాడనై; చిత్‌+ఆనందశాలిన్‌+అగుచున్‌= జ్ఞానంతో 
కూడిన ఆనందం కలవాడను జొతూ; సకల జగములు= లోకాలను అన్నింటిని; ఓలిన్‌= (క్రమంగా; పుట్టింతున్‌= ఉద్భవింపచేస్తాను; 
పాలింతున్‌= ఏలుకొంటాను; ఉచిత వేళన్‌= తగిన సమయంలో; సంహరింతున్‌= నశింపజేస్తాను. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 653 


తాత్పర్యం: ఆవిధంగా 'నారాయణుండు' అనే పేరు కల నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, పాలించేవాడిని. జ్ఞానంతో 
కూడిన ఆనందం కలవాడినౌతూ, వెల్లివిరిసే ఈ లోకాలనన్నిటిని క్రమంగా నేను సృష్టిస్తాను. నేనే ఏలుకొంటాను. 
తగిన సమయంలో వాటిని లయంచేస్తాను. 


మత్తకోకిలము. 
అంబుజాసను( డింద్రు€ డీశ్వరు( డంతకుండు ధనేశ్వరుం 
డంబుధీశు(డు లోనుగా సుర లస్మదాకృతు; లుర్వి పా 
దంబు, లగ్ని ముఖంబు, సూర్యసుధాకరుల్‌ నయనంబు, లీ 
యంబరంబు శిరంబుగా నిటు లద్దుతాక్ళతి నుండుదున్‌. 267 


ప్రతిపదార్థం: అంబుజ+ఆసను(డు= పద్మం ఆసనంగా కలవాడు- (బ్రహ్మదేవుడు; ఇంద్రుండు= వేల్పులదొర అయిన 
ఇంద్రుడు; ఈశ్వరుండు= శివుడు; అంతకుండు= యముడు; ధన+-ఈశ్వరుండు= ధనానికి అధిపతి అయిన కుబేరుడు; 
అంబుధి+ఈశుండు= సముద్రాలకు ప్రభువు- వరుణుడు; లోనుగాన్‌, సురలు= మొదలుగాగల దేవతలు; అస్మత్‌+ఆకృతులు= 
నా ప్రతిరూపాలు ధరించిన వారే; ఉర్వి= భూమి (నాకు; పాదంబులు= కాళ్ళు; అగ్ని= అగ్ని; ముఖంబు= (నామొగం; సూర్య, 
సుధాకరుల్‌= సూర్యుడూ చంద్రుడూ; (నా) నయనంబులు=(నా) కన్నులు; -ఈ+అంబరంబు= ఈ ఆకాశం; శిరంబు+కాన్‌= 
తలఅయి; ఇటులు= ఈవిధంగా, అద్భుత+ఆకృతిన్‌= అచ్చెరువు గొలిపే ఆకారంతో; ఉండుదున్‌= ఉంటాను. 


తాత్పర్యం: పద్మం పీఠంగా గల బ్రహ్మదేవుడున్నూ, వేల్పులను పాలించే ఇంద్రుడున్నూ, ధనానికి అధిపతి అయిన 
కుబేరుడున్నూ, సముద్రాలకు అధిపతి అయిన వరుణుడున్నూ, మిగిలిన వారందరున్నూ, నా అంశను పంచుకొన్న 
నా ప్రతినిధులే సుమా! భూమి నాయొక్క పాదాలు, అగ్నిహోత్రుడు నా ముఖం, సూర్యచంద్రులు నా నేత్రాలు, ఈ 
ఆకాశం నా శిరస్సు, ఈ విధమైన అద్భుతాకారం ధరించి నేను విలసిల్లుతాను. 


నిశేషం: 1. ఇట విష్ణుపారమ్యం ప్రతిపాదించబడింది. శ్రీమన్మహావిష్ణువే సృష్టిస్థితిలయకారు డైన పరమాత్మగా ఇట అభివర్లితం. 
మహాభారతకథలో శ్రీకృష్ణుడు నిర్వహించిన విశిష్టపాత్ర అందరికీ తెలిసిందే. ఆ కృష్ణుడు సమకాలీనులచేత విష్ణుమూర్తి 
అవతారంగా అగ్గింపబడటం మహాభారతంలోనే సుస్పష్టంగా ఉన్నది. విషు తత్త్వాన్ని వేదవ్యాసమహర్షి (ప్రతిపాదించాడనిన్నీ 
దానిని వైశంపాయనుడు విస్తరించి వర్షించాడనిన్నీ, శ్రీ వైద్య మొదలైన విమర్శకుల అభిప్రాయం, వైశంపాయనమహర్షి 
జనమేజయుడి సత్రయాగంలో తన భారతం వినిపించాడు. భారతం మహాభారతమైనది. ఉ(గ్రశ్రవసుడు నైమిశారణ్యంలో 
శౌనకాది మహర్షులకు విన్సించింది సత్రయాగసమయంలోనే. ఇతడే విష్ణు పారమ్యం, శివపారమ్యం, బహుదేవతా పారమ్యాలను 
ప్రబోధించే పలుగాథలను అభివర్ణించి శివకేశవాద్వైతతత్యాన్ని సైంధవవధఘట్టంలో (ప్రతిపాదించిన సమన్వయ సంధాత. 
మహాభారతంలో మొట్టమొదట (ద్రౌపదీ స్త్వయంవరఘట్టంలో ఎట్టి పూర్వపరిచయం లేకుండానే శ్రీకృష్ణపాత్ర ప్రవేశపెట్టబడటం 
గమనించదగింది. 


2. మత్తకోకిలలోని ప్రతిపాదంలోనూ ర,స,జ,జ,భ,ర - అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతి స్థానం. 
ప్రాసనియమం ఉన్నది. 


చ. అతులితదక్షిణాన్వితమహాధ్వరసంఘము లే నొనర్షితిం; 
జతురమనీషితాప్రచురసాఖ్యులు భూసురముఖ్యు లంచిత 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్రతులు మహీపతుల్‌ సుగుణవంతులు వైశ్యులు భక్తి నన్ను సం 
తతమును గొల్లు రీక్షితి నుదాత్తమహాక్రతు కర్మశీలురై. 268 


ప్రతిపదార్థం: అతులిత, దక్షిణా+అన్విత, మహా+అధ్వర, సంఘములు= సాటిలేని, దక్షిణలతో కూడిన గొప్పయజ్ఞాలు 
పెక్కులు; ఏను= నేను; ఒనర్చితిన్‌= చేశాను; చతుర, మనీషితా, ప్రచుర, సౌఖ్యులు= ఎప్పటి కప్పుడు వికసించే బుద్దిచేత 
విస్తరించే సౌఖ్యాలు కలవారు (అగు); భూసుర, ముఖ్యులు= (బ్రాహ్మణశ్రేష్టులు; అంచితవ్రతులు= గొప్ప వ్రతాలు గల; 
మహీపతుల్‌= రాజులును; సుగుణవంతులు వైశ్యులు= మంచిలక్షణాలు కల కోమటులును; నన్నున్‌; సంతతమును= 
ఎల్లప్పుడూ; భక్తిన్‌= పూజ్యభావంతో; ఈ క్షితిన్‌= ఈ భూమిమీద; ఉదాత్త, మహాక్రతు, కర్మ శీలురు+ఐ= దానాలతో కూడిన 
గొప్పయజ్ఞాలు చేసే స్వభావం కలవారై; కొల్తురు= పూజిస్తారు. 


తాత్సర్యం: నేను ఎన్నో యజ్ఞాలను సాటిలేని దక్షిణలతో చేసి ఉన్నాను. మేధావులై నిరతం సుఖించే బ్రాహ్మణోత్తము 
లున్నూ, మెచ్చుకొనదగిన దీక్షాదక్షతలు కల (ప్రభువులున్నూ, సద్గుణాలు కల వైశ్యులున్నూ దానధర్మాలతో కూడిన 
యజ్ఞాలు చేసే స్వభావం కలవారై నన్ను భక్తితో ఆరాధిస్తారు. 


చ. విలయపయోధిమగ్న మగు విశ్వమహీవలయంబు. దొల్లి యే 
నలఘువరాహవిగ్రహుండ నై వెస నెత్తితి, శేషమూర్తి నై 
లలితఫణాసహస్రకము లావున. దాల్లు నశేషధాత్రియున్‌ 
జలనిధి నిమ్వగా నగ లసన్నగరీ వనమండలంబుతోన్‌. 269 


ప్రతిపదార్థం: విలయ, పయోధిమగ్నము+అగు= ప్రళయకాల సముద్రంలో మునిగిపోయిందైన; విశ్వ, మహీ, వలయంబున్‌= 
సమస్తమైన భూగోళాన్ని; తొల్లి= పురాతనకాలంలో; ఏన్‌= నేను; అలఘువరాహవి[గ్రహుండను+ఐ= గొప్ప పంది ఆకారం 
కలవాడ నై; వెసన్‌= శీఘ్రంగా; ఎత్తితిన్‌= ఉద్దరించాను; శేషమూర్తిన్‌+ఐ= ఆదిశేషుడి ఆకారం కలవాడనై; లలిత, ఫణా, 
సహ(స్రకము, లావునన్‌= సుకుమారమైన వేయిపడగలయొక్క శక్తిచొప్పున; అశేషధాత్రియున్‌= సమస్తభూమిని; జలనిధి, నిమ్నగా, 
నగ, లసత్‌నగరీ, వన, మండలంబుతోన్‌= సముద్రాల, నదుల, పర్వతాల, ఒప్పారే నగరాల, అడవులతోడి సమూహంతో; 
తాల్తున్‌= ధరిస్తాను. 


తాత్పర్యం: ప్రళయకాలంలో సముద్రంలో మునిగిపోయిన సమస్త భూగోళాన్ని వరాహరూపం ధరించి ఉద్దరించింది 
నేనే. సముద్రాలతో నదులతో పర్వతాలతో పట్టణాలతో అడవులతో ఒప్పారే ఈ సమస్త భూమండలాన్నీ మనోజ్ఞమైన 
వేయిపడగల పై ఆదిశేషుడిరూపంతో ధరిస్తున్నవాడను నేనే సుమా! 


క బాడబదహనుండనై వడి । నేడు సముద్రముల జలము లే గ్రోలుదు నీ 
రేడుజగంబులు విలయము. । గూడెడు నెడ( దజ్జలంబు గొనకొని విడుతున్‌. 270 


ప్రతిపదార్థం: బాడబదహను(డను+ఐ= బడబాగ్నినై; వడిన్‌= వేగంగా; ఏడుసము(ద్రములజలములు= ఏడుసముద్రాలలోని 
నీళ్ళు; ఏన్‌= నేను; (క్రోలుదున్‌= త్రాగుదును; ఈ రేడు, జగంబులు= పదునాలుగు లోకాలు; విలయమున్‌+కూడెడు+ఎడన్‌= 
పళయంతో కూడే సమయంలో అనగా- ప్రళయకాలంలో; తత్‌+జలంబు= ఆ నీరు; గొనకొని= పూని; విడుతున్‌= 
(బ్ర | 

విడిచిపెట్టుతాను. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 655 


తాత్సర్యం: బాడబమనే అన్నినయి ఏడుసముద్రాల నీళ్లను నేను (త్రాగుతాను, ఆ నీళ్లను ప్రళయకాలంలో నేను 
విడిచిపెట్టుతాను. 


విశేషం: బడబ అనగా ఆడుగుర్రం యొక్క ఆకృతిలో సముద్రగర్భంలో ఉండే అగ్ని. 


చ. వదనభుజోరుపాదముల వర్ణచతుష్టయమున్‌ యుగాదియం 
దొదవ సృజింతు; బుగ్యజుషసూక్తులు సామము నయ్యథర్వమున్‌ 
విదితముగా మదీయముఖవీథుల నుద్దవమొందు; నన్నియుం 
దుది( బరివర్తనక్రమవిధూతము లై నను. జేరు గ్రమ్మటిన్‌. 271 


ప్రతిపదార్థం: వదన, భుజా+ఊరు, పాదములన్‌= ముఖం, భుజాలు, తొడలు, కాళ్ళనుండి; వర్షచతుష్టయమున్‌= నాలుగువర్ణాలను; 
యుగ+ఆదియందున్‌= యుగాలకు ముందుగా; ఒదవన్‌= కలిగేటట్టుగా; సృబింతున్‌= సృష్టిచేస్తాను; బుక్‌+ యజుష, సూక్తులు= 
బుగ్వేదానికి యజుర్వేదానికి సంబంధించిన మంచిమాటలు; సామమును= సామవేదాన్ని; ఆ+అథర్వమున్‌= ఆ అథర్వవేదాన్ని; 
విదితముగాన్‌= తెల్లమయ్యేటట్టుగా; మదీయ, ముఖ, వీథులన్‌= నామొగం అనెడి తెరువులందు; ఉద్భవము+ఒందున్‌= 
పుట్టుతాయి; అన్నియున్‌= (పైన చెప్పబడిన వన్నీ) అన్నియును; పరివర్తన, (క్రమ, విధూతములు+ఐ= మార్చ్పుచెందేవరుసపద్దతిచేత 
చెదరగొట్టబడినవై; క్రమ్మజన్‌= మరల; ననున్‌+చేరున్‌= నన్ను పొందుతాయి. 


తాత్సర్యం: సృష్టి ఆరంభించే సమయంలో నా నోటినుండి, భుజాల నుండి, తొడలనుండి, పాదాలనుండి నాలుగు 
వర్ణాలను సృష్టిస్తాను. అట్లే నాలుగువేదాలు- బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం నాముఖాలనుండి 
ఉద్భవిస్తాయి. ఇవి అన్నీ తుట్టతుదకు ప్రళయకాలంలో అవశ్యంగా చెందేమార్చుకు లోనై తిరిగి నన్నే చేరుతాయి. 
క. అనహంకృతు లక్రోధను । లనసూయులు సంగరహితు లధ్యాత్మవిదుల్‌ 

ఘనసత్యాత్మకులు మహా । మునులు ననుం గొల్లు రెపుడు మోక్షాపేక్షన్‌. 272 


(ప్రతిపదార్థం: అనహంకృతులు= అహంభావం లేనివారు; అక్రోధనులు= కోపం లేనివారు; అనసూయులు= అసూయ 
వారు; ఐం౦ంగంబాతులు= ప్‌ వారు, అధ్యాత్మ = ఎజ్ఞానఎత్తలు; ఖుబనబల్యి+ఆత్మవులు= బృధైుణ అత్యం 
లేనివారు; సంగరహితులు= మమత్యం లేనివారు త్మవిదుల్‌= విజ్ఞానవేత్తలు; ఘనసత్వ+ఆత్మకులు= గొపుదైన సత్వంలో 
నిష్ట కలవారు; మహామునులు= గొప్పబుషులు; మోక్ష+అ పేక్షన్‌= ముక్తిమీది ఆసక్తిచేత; ఎపుడున్‌= ఎల్లప్పుడు; ననున్‌= నన్ను; 

కొల్తురు= ఆరాధిస్తారు. 


తాత్సర్యం: అహంభావం లేనివారు, కోపం లేనివారు, అసూయ లేనివారు, మమకారం లేనివారు, ఆత్మజ్ఞానం 
ఎరిగినవారు, సత్యమునందు నిష్టకలవారూ అయిన మహర్షులు ముక్తికొరకై సదా నన్ను ఆరాధిస్తారు. 
తే. అఖభీలనక్షత్రతారాగ్రహములు గగన । పవనదిశలును మత్సరూపములు వినవె! 

సకలరత్నాకరంబులు శయ్యగాంగ । నిత్యసుఖలీలమై శయనింతు నేను. 273 
ప్రతిపదార్థం: అఖిల, నక్షత్ర, తారా, (గ్రహములు= సమస్త మైన చుక్కలు, తారలు (సూర్యాది) (గ్రహాలు; గగన, పవన, 
దిశలును= ఆకసం, వాయువు, దిక్కులున్నూ; మత్‌+స్వరూపములు= నా ఆకృతులే అని; వినవె= తెలిసికొనుము; సకల, 


రత్న+ఆకరంబులు= సమస్త సముద్రాలు; శయ్య, కాంగన్‌= శయనం కాగా; ఏను= నేను; నిత్య, సుఖ, లీలమైన్‌= ఎల్లప్పుడు 
సంతోషించే స్వభావం కలవాడనై; శయనింతున్‌= పవ్వళిస్తాను. 


జ్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సమస్తమైన నక్షత్రాలు, తారలు, (గ్రహాలు, ఆకసం, వాయువులు, దిక్కులు అన్నీ నా ఆకృతులే. సమస్త 
సముద్రాలు పర్యంకంగా నేను నిత్యసంతోషినై పవళించి ఉంటాను- అని తెలిసికో, 


విశేషం: ఇట 'నక్షత్రతారా' ప్రయోగం స్టూలదృష్టికి పునరుక్తిగా తోచవచ్చును. అయినా-నక్షత్రాలు అనగా అశ్వినీభరణ్యాది 
నక్షత్రాలు అనిన్నీ, తారలు అనగా తదితర నక్షత్రాలనిన్నీ కవిహృదయంగా తెలిసికోవాలి. అశ్విన్యాది నక్షత్రాలేకాక, గగనంలో 
లెక్కకు మిక్కిలి చుక్కలు కనబడతాయి కదా! రత్నాకరం-అనగా రత్నాలకు నెలవైనది-అనగా సము([ద్రం అని రూఢ్యర్థం. 


క. దానము సత్యంబు తపో । జ్ఞానాహింస లనంబర౦గు సాత్త్వికగుణసం 
తానము' గామక్రోధా । జ్ఞానంబులు మన్మయములు సంయమివర్యా! 274 


ప్రతిపదార్థం: సంయమి, వర్యా= ఓబుషిశ్రేష్టుడా!; దానము= ఈవి (తనకు కలదానిని నిర్యాజంగా పరోపకారార్థం ఇవ్వటం); 
సత్యంబు= నిజం (పలకటం); తపన్‌+జ్ఞాన+అహింసలు= తపస్‌=తపం; జ్ఞాన= (శాస్త్ర) మోక్ష విషయకమైన తెలివిడి; 
అహింసలు= హింస చేయకపోవటం; అనన్‌+పరంగు= అనిపిలువబడెడి; సాత్మిక, గుణ, సంతానమున్‌= సౌమ్యమైన లక్షణాల 
సముదాయం; కామ, (క్రోధ+అజ్ఞానంబులు= కోరికలు, కోపం, తెలియకపోవటాలు; మత్‌+మయములు= నాయందు నిండినట్టివే. 


తాత్సర్యం: ఓబుపిశ్రేప్పుడా! ఈవి, నిజం పలకటం, తపస్సు, తెలివిడి, అహింసలు అనబడే సాధుసౌమ్యలక్షణాలున్నూ, 
కోరికలు, కోపతాపాలు, అజ్ఞానం అనే తామసగుణాలున్నూ నా యందు నిండినవే. 


విశేషం: ఆధ్యాత్మికవికాసానికి దానం, సత్యం, తపం, జ్ఞానం, అహింస విశిష్టలక్ష్యాలుగా వివరించబడినవి. “అహింసా పరమో 
ధర్మః!” “సత్యం వది మున్నగునవి సుప్రసిద్దాలు. అన్నిమతాలున్నూ 'దానము' యొక్క విశిష్టతను నొక్కివక్కాణించాయి. 
షోడశదానాలు: గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, 
గృహదానం, అ(గ్రహారదానం, రథదానం, గజదానం, అశ్వదానం, ఛాగ(మేక)దానం, మహిషీదానం. ఇచ్చట సద్గుణాలు మాత్రమే 
కాక కామ(క్రోధాదులు కూడ 'మన్మయములు' అనే నారాయణ(ప్రవచనం గమనించతగింది. 


క. విను మింక( బెక్కుమాటలం । బని యేటికి? జగమునందు. బ్రకటితముగ గ 
ల్లినయదియు నేన, లేనిది । యును నేన; సునిశ్చితముగ నూహింపు మెదన్‌. 275 


ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; ఇంకన్‌= ఇకమీద; పెక్కు, మాటలన్‌= పలుమాటలచేత; పని+ఏటికి?= అవసర; 
మేమికలదు? జగమునందున్‌= లోకంలో; (ప్రకటితముగన్‌+కల్లిన+అదియున్‌= సుస్పష్టంగా ఉండి ఉన్నదియును; ఏను+అ= 
ఏన= నేనే; లేనిదియును= అవ్యక్తమైనది అంతయునుకూడ; నేను+అ= నేనే; ఎదన్‌= (నీ) హృదయంలో; సునిశ్చితముగన్‌= 
ఎట్టిసందేహానికి తావు లేకుండా ఉండే సత్యంగా; ఊహింపుము= భావించుము. 


తాత్పర్యం: ఇక నేను చెప్పేది సావధానంగా ఆలకించుము. ఈ జగత్తులో సుస్పష్టంగా వ్యక్తమై కన్పిస్తున్నది అంతా 
నేనే! ఈ జగత్తులో అవ్యక్తమై లేనిదిగా తట్టేది అంతా నేనే! ఈ సంగతి నీవు ఎట్టి సందేహాలకు తావు లేకుండా 
సత్యంగా తెలిసికొమ్ము. 
ఉ. ఎప్పుడు ధర్మహాని యగు, నెప్పు డధర్మము మీటు. గ్రూరు లై 

యెప్పుడు దైత్యు లుబ్బుదురు, హీనత. బొందుదు రెపు వేల్పు లే 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


657 
నప్పుడు సత్కులీనుల గృహంబుల నుద్ధవ మొంది లీలమై 
నెప్పటియట్ల నిల్పుదు సురేంద్రుల నంచితధర్మపద్దతిన్‌. 276 


ప్రతిపదార్థం: ఎప్పుడు= ఏసమయంలో; ధర్మ, హాని+అగున్‌= ధర్మానికి కీడు మూడుతుందో; ఎప్పుడు; అధర్మము మీటున్‌= 

అధర్మం అతిశయిస్తుందో; ఎప్పుడు; దైత్యులు= రాక్షసులు; క్రూరులు+ఐ= ఇతరులకు హాని కలిగించేవారై; ఉబ్బుదురు= 

విజృంభిస్తారో; వేల్పులు= దేవతలు; హీనతన్‌+పొందుదురు= అణగారిపోతారో; అప్పుడు= ఆసమయంలో; (నేను) సత్‌+కులీనుల 

గృహంబులన్‌= మంచికులాలకు చెందినవారి ఇండ్లలో; ఉద్భవము+ఒంది= పుట్టి; లీలమైన్‌= విలాసంతో, మహిమతో; 

సురేంద్రులన్‌= దేవతలను, దేవేంద్రుడిని; అంచిత, ధర్మ, పద్దతిన్‌= ఒప్పిదమైన ధర్మమార్గంలో; ఎప్పటి+అట్లు+అ= యథాప్రకారం; 
© we "వ ey 

నిల్పుదున్‌= నిలబెట్టుతాను. 


తాత్సర్యం: లోకంలో ఎప్పుడు ధర్మానికి కీడు ఏర్పడుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడు 
రాక్షసులు క్రూరులై అతిశయిస్తారో, ఎప్పుడు వేల్పులు హీనస్థితికి దిగజారుతారో, అప్పుడు మంచికులానికి సంబంధించిన 
వారి ఇండ్లలో జన్మించి, దేవతలను, దేవేంద్రుడిని కాపాడి యథాప్రకారం ధర్మమార్గంలో నిలబెట్టుతాను. 


విశేషం: ఈఘట్టం భగవద్గీతలోని శ్రీకృష్ణప్రవచనాన్ని స్మరణకు తెస్తున్నది. 


యదా యదా హి ధర్మస్య గ్లాని రృవతి భారత | అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ॥ 
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం । ధర్మసంస్థాపనార్జాయ సంభవామి యుగే యుగే ॥ 


భగవద్గీత : 4-7,8 
క సితరక్తనీలపీత । ద్యుతి విలసితరూపముల. జతుర్యుగముల నే 
నతిధృతింజరియించి సమం । చితధర్మస్థాపనంబు సేయుదు ననఘా! 277 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; సితరక్తనీలపీతద్యుతివిలసితరూపములన్‌= తెల్లని ఎర్రని నల్లని పసుపురంగుల 
కాంతులతో విలసిల్లే ఆకృతులలో; చతుర్‌+యుగములన్‌= నాలుగుయుగాలలో; ఏన్‌= నేను; అతిధృతిన్‌= మిక్కిలిధైర్యంతో; 
చరియించి= (ప్రవర్తించి; సమ్‌+అంచిత= మిక్కిలి పూజించదగిన; ధర్మస్థాపనంబు= ధర్మాన్ని నెలకొల్పటం; చేయుదున్‌= 
చేస్తాను. 


తాత్సర్యం: ఓపుణ్యాత్ముడా! కృతయుగంలో తెల్లని ఆకృతితో, (త్రేతాయుగంలో ఎ(ర్రనిరూపంతో, ద్యాపరయుగంలో 
నల్లనిదేహంతో, కలియుగంలో పసుపుపచ్చని ఆకృతితో విలసిల్లుతూ నాలుగుయుగాలలో నేను ఆరాధించదగిన 
ధర్మాన్ని నెలకొల్పుతాను. 
మత్తకోకిలము. 

కాలచక్రము నిర్వికల్పము గాంగ నేన నయింతు ను 

న్మీలితక్రమవిక్రమైకమృద్ధినై; లయవిక్రియా 

వేళ నింతయు సంహరింతు. బ్రవృద్దయోగబలోల్లస 

త్మాలరూపము దాల్చి దుర్వహగర్వనిర్వహబుద్ది నై. 278 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కాలచక్రము= కాలం అనే చక్రం; నిర్వికల్పము= వికల్పం లేనట్టిది, నిర్లీత క్రమాన్ని ఎన్నడున్నూ తప్పనట్టిది; 

కాంగన్‌= అయ్యేటట్టుగా; ఉత్‌+మీలిత, (క్రమ, విక్రమ+ఏక, సమృద్దిన్‌+ఐ= వికసించే పద్దతిచొప్పున (ప్రసరించే పరాక్రమంయొక్క 
౧ ణు ఠా 

అతిశయంకలవాడనై; ఏను+అ= ఏన= నేనే; నయింతున్‌= నడపుతాను; లయ, విక్రియా,వేళన్‌= ప్రళయం వచ్చిన సమయంలో; 

ప్రవృద్ద,యోగ, బల+ఉల్లసత్‌, కాల రూపము= కొనసాగి పెంపొందిన శక్తిచేత ఒప్పారే యముడి ఆకృతిని; తాల్చి= ధరించి; 

దుర్వహ, గర్వ, నిర్వహ, బుద్దిన్‌+ఐ= వహించ శక్యంగాని మదాన్ని పూనే మతికలవాడనై; ఇంతయున్‌= దీనిని ఇంతటిని, ఈ 

సమస్తసృష్టిని; సంహరింతున్‌= నాశ మొనరిస్తాను. 


తాత్సర్యం: (క్రమపరిణామవికాసం చెందే నాపరాక్రమంచేత కాలచక్రాన్ని నిర్లీత క్రమాన్ని ఎన్నడూ తప్పనట్టిదిగా 
నేనే నడుపుతాను. ప్రళయకాలంలో, పెంపొందే శక్తిచేత విలసిల్లే యముడిరూపం ధరించి ఈ సృష్టిని అంతటిని 
దురంత గర్వాతిరేకంతో నేనే సంహరిస్తాను. 


విశేషం: వృత్త లక్షణానికి ఆరణ్యపర్వం 4.267 విశేషం చూడండి. 


క నా తెజింగంతయు నిప్పుడు । చేతోముద మొదవ నీకు. జెప్పితి( ద్రిజగ 
ద్దాత యగు పితామహుడు సు । జాతుండు నాయెడల( జక్క సగబాలు సుమీ! 279 


ప్రతిపదార్థం: నాతెజగ+అంతయున్‌= నావిధాన్ని అంతటిని; ఇప్పుడు= ఈ సమయంలో; నీకున్‌= నీకు; చేతస్‌+ముదము+ 
ఒదవన్‌= మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా; చెప్పితిన్‌= వచించాను; (త్రిజగత్‌ ధాత+అగు= మూడులోకాలు సృజించేవాడైన; 
పితామహుండు= (బ్రహ్మదేవుడు; సుజాతుండు= గొప్పపుట్టుక కలవాడు; నాయెడలన్‌= నాకు సంబంధించినమేరకు; చక్క= 
చక్కగా; సగము+పాలు, సుమీ= సగంవంతు, సుమా! 


తాత్పర్యం: నా వృత్తాంతాన్ని అంతా నీ మనస్సుకు ఆహ్లాదకరంగా వివరించి చెప్పాను. మూడులోకాలను సృష్టించే 
బ్రహ్మదేవుడు కూడ నాలో సగం అంశం మాత్రమే అని గ్రహించుము. 


వ. నారాయణాభిధానుండ నైన యేను బాలరూపంబున శంఖచక్రగదాధరుండ నై యేకార్దవంబునందు 
మహాయుగసహస్రసమయంబయిన కాలంబున యోగనిద్రాపరవశుండనై యుండుదు; నిట్టి 
దారుణకల్పాంతంబు సూచి నీవు భీతుండ వగు టెటింగి, నీవలని యనుగ్రహంబున నాత్మగుప్తంబు లైన 
సకలలోకంబులు గనునట్టి తెజంగు. గావించితి; నీ వింక నిశ్శంకహృదయుండ వయి వలసినయెడం 
జరియింపుము; మదీయనాభికమలకర్ణికాశయనుం డయి యున్న చతురాననుండు మేల్కని సృజియించు 
లోకంబు లేర్పడం జూచెద' వని యానతిచ్చి యద్దేవుం డచ్చోటన యంతర్తితుం డయ్యె; నత్యంత విచిత్రం 

లూ జ్‌ 
బైన యీవృత్తాంతంబు నాకు ననుభవగోచరం బైనయది. 280 


ప్రతిపదార్థం: నారాయణ+అభిధానుండను+ఐన= నారాయణుడు అనే పేరు కలవాడను అయిన; ఏను=నేను; బాల, 
రూపంబునన్‌= పసిబిడ్డని ఆకృతిలో; శంఖచ(క్రగదాధరుండను+ఐ= శంఖ చక్ర గదలను ధరించినవాడనై; ఏక+అర్లవంబునందున్‌= 
ఒకేఒకటిగా మారిన సముద్రంలో; మహా, యుగ, సహస్ర, సమయంబు+అయిన= వేయిమహాయుగాలకు సరిసమానమైన; 
కాలంబునన్‌= సమయంలో; యోగ, నిద్రా పరవశుండను+ఐ= యోగానికి సంబంధించిన నిదుర చొప్పున మైకం చెందినవాడనై; 
ఉండుదును= ఉంటాను; ఇట్టి= ఇటువంటి; దారుణ, కల్ప+అంతంబు= ఘోరమైనది, కల్పం చివర దాపురించేది అయిన 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 659 


ప్రళయం; చూచి= అరసి; నీవు; భీతుండవు+అగుట= భయపడినవాడవు కావటం; ఎజీంగి= తెలిసికొని; నీవలని, అను[గ్రహంబునన్‌= 
నీమీది దయచేత; ఆత్మ, గుప్తంబులు+ఐన= నాలో దాచబడిన; సకల, లోకంబులు= అన్ని జగత్తులు; కను+అట్టి= 
చూచునట్టి; తెజంగున్‌= మార్గాన్ని; కావించితిని= కల్పించాను; నీవు+ఇంకన్‌= నీవు ఇకమీద; నిస్‌+శంకహృదయుండవు+అయి= 
ఎట్టి సందేహాలు లేని హృదయం కలవాడవై; వలసిన+ఎడన్‌= ఇచ్చవచ్చినచోట; చరియింపుము= సంచరించుము; మదీయ, 
నాభి, కమల, కర్ణికా, శయనుండు+అయి= నాబొడ్డులో ఉన్నట్టి పద్మము యొక్క దుద్దునందు పవ్వళించి ఉన్న వాడయి; 
ఉన్న= ఉన్నట్టి; చతురాననుండు= (చతుర్‌+ఆననుండు) (బ్రహ్మదేవుడు (నాలుగుమోములుకలవాడు); మేల్కని= 
(యోగనిద్రనుండి) లేచి; సృబియించు= నిర్మించే; లోకంబులు= జగత్తులు; ఏర్పడన్‌+చూచెదవు= రూపుకట్టటం చూస్తావు; 
అని+ఆనతి+ఇచ్చి= అని దయతో చెప్పి; ఆ+దేవుండు= (ఆ బాలకుడు); ఆ+చోటన్‌+అ= ఆస్థలంలోనే; అంతర్హితుండు+ 
అయ్యెన్‌= మాయమైనాడు; అత్యంత, విచిత్రంబు+అయిన= మిక్కిలి ఆశ్చర్యకరమైన; ఈవృత్తాంతంబు= ఈసంఘటన; 
నాకున్‌; అనుభవ, గోచరంబు+ఐన+ అది= నాకు (ప్రత్యక్షంగా కనుపించినట్టిది. 


తాత్పర్యం: నారాయణుడు అనే పేరు కల నేను వేయిమహాయుగాలమేర బాలరూపం ధరించి, వటపత్రశాయినై 
ప్రపంచాన్ని అంతటిని ఆవరించిన ఒకే ఒక సముద్రంపై యోగనిద్రలో మునిగి ఉంటాను. కల్పాంతసమయాలలో 
దాపురించే భయంకరప్రళయాన్ని చూచి నీవు భయపడి ఉండటం తెలిసికొని, నీమీది వాత్సల్యంచొప్పున నీకు నా 
పొట్టలో దాచిఉంచిన ప్రపంచాలను చూపించాను. ఇక నీవు యథేచ్చగా నీకు తోచిన చోటికి పోవచ్చును. ఇక 
నాబొడ్డుతామరలో నిదురిస్తున్న (బ్రహ్మదేవుడు మేల్కొని సృష్టించే జగత్తులను నీవు చూడగలవు అని దయతో 
సెలవిచ్చి ఆ బాలదేవుడు అక్కడనే మాయమైనాడు, మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈసంఘటనను నేను ప్రత్యక్షమైన 
అనుభవంచేత తెలిసికొన్నాను. 


విశేషం: నిద్ర వేరు, యోగనిద్ర వేరు. నిద్ర యథేచ్చగా వచ్చేది కాదుకదా. యోగంవలన వచ్చే నిద్ర యోగనిద్ర. ఇది యథేచ్చా 
ప్రవర్తితం. యోగిసంకల్ప శక్తివలన ఏర్పడేది. అనుభవగోచరం అయిన జ్ఞానం తెలివిడి వేరు, శాసప్రపఠనంవలన వచ్చే తెలివిడి 
వేరు. మొదటిది (ప్రత్యక్షపరిజ్ఞానం, రెండవది శా(స్తజన్యమైన పరోక్షపరిజ్ఞానం. 
శా. నా కమ్మె( బొడసూపె( దాను గృపతో నా కందు; నేం డియ్యెడన్‌ 

నీకున్‌ గాదిలిచుట్టమై సచివు(డై నెయ్యంబుమై నున్న పు 

ణ్యాకారుం గమలాయతాక్షు( గరుణైకాయత్తు నత్యుత్తమ 

శ్లోకుం గృష్టుని( గంటి; నా సుకృతముల్‌ శోభిల్లె. బక్వంబు లై. 281 


ప్రతిపదార్థం: ఆ కందు= ఆ చిన్ని బాలుండు; తాను; కృపతోన్‌= దయతో; నాకు+అమ్మైన్‌= నాకు ఆవిధంగా; పొడసూపెన్‌= 
కన్పించాడు; నేడు ఇయ్యెడన్‌= ఈనాడు ఈచోటనే; నీకున్‌= నీకు; గాదిలి, చుట్టము+ఐ= ప్రియమైన బంధువై; సచివు(డు+ఐ= 
మంత్రిఅయి; నెయ్యంబు, మైన్‌+ఉన్న= స్నేహంతో ఉన్న; పుణ్య+ఆకారున్‌= సుకృతం మూర్తీభవించినవాడిని; కమల+ఆయత+ 
అక్షున్‌= తామరపువ్వులవలె నునుసోగకన్నులు కలవాడిని; కరుణా+ఏక+ఆయత్తున్‌= దయతో నిండుగా కూడినట్టివాడిని; 
అతి+ఉత్తమశ్టోకున్‌= మిక్కిలి పూజనీయు డైన వాడిని; కంటిన్‌= చూచాను; నా, సుకృతముల్‌= నాపుణ్యాలు; పక్వంబులు+ఐ= 
పండినవై; శోభిల్లెన్‌= విలసిల్లాయి. 


తాత్సర్యం: శ్రీమన్నారాయణమూర్తి వాత్సల్యంతో నాకు ఆవిధంగా దర్శనం అనుగ్రహించాడు నాడు! ఆ బాలదేవుడే 
నేడు నీకు అనుగుబంధువుగా, మంత్రిగా, స్నేహంతో ఉన్నాడు. ఆ పుణ్యమూర్తిని, కరుణార్రహృదయుడిని, 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


కమలాలవంటి నునుసోగ కన్నులు కలవాడిని, పరమపూజనీయుడిని శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా సందర్శించే భాగ్యం 


నాకు అబ్బింది. నా పుణ్యాలు ఫలించాయి. 


క. ఈ దేవదేవుకరుణం । గాదే కురునాథ! నిర్వికారుండనై నిః 
భఖేదు(డ నై యుండుదు దే । వాదివివిధభూతవిలయ మయ్యెడునపుడున్‌. 282 


ప్రతిపదార్థం: కురునాథ!= కురువంశానికి అధిపతి వైన ధర్మరాజా! ఈదేవదేవు కరుణన్‌+కాదే= ఈ పరమదేవుడి దయవలన 
మాత్రమే కదా; దేవ+ఆది, వివిధ, భూత, విలయము+అయ్యెడున్‌+అపుడున్‌= దేవతలు మొదలుగాగల పెక్కు పదార్థాల 
యొక్క సర్వనాశనం అయ్యే సమయంలో కూడా; నిస్‌+వికారుండను+ఐ= ఎట్టి మార్పును లేనట్టివాడనై; నిస్‌+ఖేదుండను+ఐ= 
దుఖం లేనివాడ నై; ఉండుదున్‌= ఉంటాను. 


తాత్పర్యం: ధర్మజా! దేవదేవుడైన ఈ శ్రీకృష్ణుడి దయవలననే కదా నేను ప్రళయకాలంలో సయితం దేవతలు 
మొదలైన సకలభూతాలు లయమందేటప్పుడుకూడ, దుఃఖరహితుడనుగా, నిర్వికారుడనుగా మనగల్లాను. 


తే. అనఘ! యిద్దేవుసన్నిధి యగుట గాదె! నాకు బూర్వవర్తనకథనంబునందు 

బోధ మిప్పుడు గలిగె; నిప్పుణ్యు( బరమ । పురుషు ప్రభవిష్ణు( గృష్టుని శరణు సొరుము.” 283 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓధర్మరాజా!; ఈ+దేవు సన్నిధి+అగుటన్‌+కాదె= ఈదేవుడి (శ్రీకృష్ణుడి) దర్శనం 
అగుట చేతనే కదా!; పూర్వ, వర్తన, కథనంబునందున్‌= ఎప్పుడో వెనుక జరిగిన దానిని చెప్పటంలో; బోధము= జ్ఞానం; 
నాకున్‌= నాకు; ఇప్పుడు= ఈసమయంలో; కలిగెన్‌= కలిగింది; ఈ పుణ్యున్‌= గొప్పమహిమ కల వాడిని; పరమపురుషున్‌= 
పరమాత్మను; (ప్రభవిష్ణున్‌= విష్ణువును; కృష్ణునిన్‌= శ్రీకృష్ణుడిని; శరణు+చొరుము= కాపాడుమనే ప్రార్థనతో చేరుము. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓ ధర్మరాజా! దేవదేవు డైన శ్రీకృష్ణుడి దర్శనభాగ్యం నా కిప్పుడు కలగటంచేతనేకదా, 
నాకు పూర్వసంఘటనలను జ్ఞాపకం చేసికొని చెప్పగల శక్తి చేకూరింది. గొప్పప్రభావం కలిగిన ఈ పుణ్యపురుషుడిని 
శ్రీకృష్ణపరమాత్మను శరణు పొందుము. 


మార్కండేయుడు ధర్మరాజునకు. గలియుగధర్మంబులు సెప్పుట (సం. 3-188-5) 


వ. అనిన విని ధర్మనందనుం డనుజసహితుం డై కృష్ణునిం బ్రశంసావచనంబుల నభినందించి, మార్మందేయుం 
జూచి, “మునీంద్రా! భవత్ర్రసాదంబున నత్యద్భుతకథాశ్రవణపరితోషితుల మైతిమి; కలియుగంబున 
సకలధర్మలోపం బగు నని చెప్పుదురు; తత్పకారం బెటింగింపవే!' యనిన నతం డతని కి ట్లనియె. 284 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; ధర్మనందనుండు= ధర్మరాజు; అనుజసహితుండు+ఐ= తమ్ములతో కూడుకొనిన 
వాడై; కృష్ణునిన్‌= శ్రీకృష్ణుడిని; (ప్రశంసా, వచనంబులన్‌= పొగడ్తతో కూడిన మాటలతో; అభినందించి= సంతోషింపచేసి; 
మార్కండేయున్‌+చూచి; ముని+ఇం[ద్రా!= బుషులలో శ్రేష్ణుడ వైన వాడా!; భవత్‌+(ప్రసాదంబునన్‌= నీదైన అను(గ్రహంవలన; 
అతి+అద్భుత, కథా, (శ్రవణ, పరితోషితులము+ఐతిమి= మిక్కిలి అచ్చెరువు నొందించే కథలను వినటంచేత సంతోషం 
చెందినవారం అయినాం; కలియుగంబునన్‌= కలియుగంలో; సకల, ధర్మ, లోపంబు+అగును+అని= అన్నిధర్మాలు తక్కువ 
అయిపోవటం జరుగుతుంది అని; చెప్పుదురు= అంటారు; తద్‌+(ప్రకారంబు= ఆ తెజగు; ఎజింగింపవే= తెలుప వేడికోలు; 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 661 


అనినన్‌= అని అడుగగా; అతండు= (మార్కండేయుడు); అతనికిన్‌= (ధర్మరాజుకు); ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: ఆవిధంగా మార్కండేయుడు “శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడి అవతారం” అని చెప్పగా విని, ధర్మరాజు 
తనతమ్ములతోపాటు శ్రీకృష్ణుడిని ప్రశంసించాడు. పిమ్మట ధర్మరాజు మార్కండేయుడిని ఇట్లా అడిగాడు: 'మునీంద్రా! 
మేము నీదయవలన మిక్కిలి ఆశ్చర్యకర మైన కథలను వినటంచేత ఆనందపూరితులం అయినాం. కలియుగంలో 
సర్వధర్మాలు క్షీణిస్తాయని పెద్దలు చెప్పుతారు; ఆ విషయాన్ని దయచేసి వివరించి చెప్ప (ప్రార్థన - అని అనగా 
మార్కండేయుడు ధర్మరాజుకు ఈవిధంగా చెప్పాడు. 


క. 'కృతయుగమునందు ధర్మువు | చతురంశంబులను బర6గ6 జను; నది త్రేతన్‌ 
ద్రితయమున నొక్క డొకండుగ€ । బ్రతియుగమున( దజు6(గ6 దొడంగు. బాళులు వరుసన్‌. 285 


ప్రతిపదార్థం: కృతయుగమునందున్‌= కృతయుగంలో; ధర్మువు= ధర్మం; చతుర్‌+అంశంబులను= నాలుగు అంశాలలోనూ, 
(నాలుగు పాదాలలోనూ అనగా పరిపూర్ణంగా); పరంగన్‌+చనున్‌= ఒప్పారుతుంది; అది= (ఆధర్మం); (త్రేతన్‌= త్రేతాయుగంలో; 
(త్రితయమునన్‌= మూడు భాగాలలో (ఉంటుంది); ఒక్కండు+ఒకండుగన్‌= ఒకటి ఒకటిగా; ప్రతియుగమునన్‌= ప్రతియుగంలోనూ; 
పాళులు= అంశాలు; వరుసన్‌= (క్రమంగా; తయుంగన్‌, తొడంగున్‌= తగ్గిపోతాయి. 


తాత్పర్యం: “కృతయుగంలో ధర్మం నాలుగుపాదాలతో సంపూర్ణంగా విలసిల్లుతుంది. (త్రేతాయుగంలో మూడుపాళ్ళతో 
వర్ణిల్లుతుంది. వరుసగా, యుగానికి ఒక్కొక్కపాలు తగ్గి, ద్వాపరయుగంలో రెండు పాళ్ళున్నూ, కలియుగంలో 
క ep గి 

ఒకపాలు మాత్రమే వర్తిల్చుతాయి. 


వ. అట్లగుటంజేసి ధర్మంబు కలియుగంబున( గరంబు దుర్లభం బయి పాదమాత్రావశిష్టంబయి యుండు; 
దత్ర్రవర్తనం బాకర్ణింపుము. 286 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; అగుటన్‌+చేసి= జరగటంవలన; ధర్మంబు= ధర్మం; కలియుగంబునన్‌= కలియుగంలో; 
కరంబు= మిక్కిలి; దుర్లభంబు= లభించరానిది; పాద, మా(త్ర+అవశిష్టంబు+అయి= ఒకపాదం మాత్రంగానే మిగిలి; 
ఉండున్‌= ఉంటుంది; తత్‌+ప్రవర్తనంబు= ఆ జరిగే విధం; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ఆవిధంగా కావటంచేత, కలియుగంలో ధర్మం క్షీణించి, ఒకపాదంమా(త్రమే మిగిలిఉంటుంది. 
ఆవిషయాన్ని విశదీకరిస్తాను. వినుము. 


సీ, సత్యంబు నరులకు సంక్షిప్త మగు; సత్య । హాని నాయువు గడు నథిగిపోవు; 
నాయువు దటి(గిన నల్పంబు లగు విద్య; | లల్పవిద్యలను మోహంబు మిగులు; 
మోహంబువలన బై ముసురు లోభంబు; లో । భావేశమునం గామ మగ్గలించు; 
గామంబుపెంపున( గడంగు. గ్రోధంబు; క్రో | ధనంబున వైర మెంతయును బెరుంగు; 


ఆ. వైరమున నశేషవర్డులు నన్యోన్య । పీడ సేయుచును విభిన్నబుద్ది 
నొక్కండొకని మేర నుండక వర్ణ సం । కరము సేయంగలరు కలియుగమున. 287 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సత్యంబు= సత్యం; నరులకున్‌= మానవులలో; సంక్షిప్తము+అగున్‌= క్షీణిస్తుంది; సత్యహానిన్‌= నిజానికి 
ఏర్పడిన కీడువలన; ఆయువు= ఆయుర్దాయం; కడున్‌= మిక్కుటంగా; అజిగిపోవున్‌= తగ్గిపోతుంది; ఆయువు= ఆయుస్సు; 
తటి(గినన్‌= క్షీణించగా; విద్యలు= చదువులు; అల్పంబులు+అగున్‌= తక్కువ జౌతాయి; అల్పవిద్యలను= తగ్గిన విద్యలచేత; 
మోహంబు= (భ్రాంతి మూలకమైన అజ్ఞానం; మిగులున్‌= అతిశయిస్తుంది; మోహంబువలనన్‌= (భ్రాంతిమూలక మైన అజ్ఞానంచేత; 
లోభంబు= అత్యాసక్తి; పైముసురున్‌= పైనక్రమ్ముకొంటుంది; లోభ+ఆవేశమునన్‌= అత్యాసక్తి విజృంభించటం మూలంగా; 
కామము= కోరిక; అగ్గలించున్‌= విజృంభిస్తుంది; కామంబు పెంపునన్‌= కామం అతిశయించటంచేత; (క్రోధంబు= కోపం; కడం 
గున్‌= ఒదవును; క్రోధంబునన్‌= కోపంవలననే; వైరము= పగ; ఎంతయున్‌= మిక్కుటంగా; పెరుంగున్‌= అతిశయిస్తుంది; 
వైరమునన్‌= శత్రుత్వంవలన; అశేష, వర్షులున్‌= అన్నివర్ణాలవారు; అన్యోన్య,పీడ+చేయుచును= ఒకరి నొకరు హింసించుకొంటూ; 
విభిన్నబుద్దిన్‌= భేదభావంతో; ఒక్కండు ఒకని మేరన్‌+ఉండక= ఎవరిహద్దులలో వారు ఉండక; కలియుగమునన్‌= కలియుగంలో; 
వర్ల సంకరము+చేయ(గలరు= కులాల మిశ్రమాలను చేస్తారు. 


తాత్పర్యం: మనుజులలో సత్యం తరిగిపోతుంది. సత్యహానిమూలంగా ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయుస్సు 
క్షీణించటంవలన చదువులు తరిగిపోతాయి. అల్పవిద్యలవలన మోహం ప్రబలుతుంది. మోహం (ప్రబలటంవలన 
లోభం పై[గ్రమ్ముతుంది. లోభం విజ్బంభించటంచేత కామం అధికమవుతుంది. కామం వలన కోపం ఏర్పడుతుంది. 
కోధం అతిశయించటం వలన పగ ఏర్పడుతుంది. పగ ఏర్పడటం వలన భిన్నకులాలవారు అన్యోన్యహింసకు 
పాల్పడతారు. ఈవిధంగా ఎవరిహద్దులలో వారు ఇముడకపోవటంచేత వర్లసాంకర్యం ఏర్పడుతుంది. 


క. జపనియమస్వాధ్యాయ । ప్రపంచములు విడువ(గలరు బ్రాహ్మణులు, జనా 
ధిప! శూద్రులు విపుల తపః । క్షపితులు గాంగలరు, వినవె! కలికాలమునన్‌. 288 


ప్రతిపదార్థం: జన+అధిప!= జనులకు అధిపతివైన ఓ ధర్మరాజా!; కలికాలమునన్‌= కలియుగంలో; జప, నియమ, స్వాధ్యాయ, 
ప్రపంచములు= మంత్రాదుల ఆవృత్తి, అనుష్టానం, వేదాధ్యయనం వీటిని; బ్రాహ్మణులు= విప్రులు; విడువంగలరు= 
వదలిపెట్టుతారు; శూ(ద్రులు= (నాల్లవజాతివారైన) శూ(ద్రులు; విపుల, తపస్‌+క్షపితులు= గొప్పతపస్సుచేత క్షేశమునొందినవారు; 
కాగలరు= జౌతారు; వినవె= అవధానతతో ఆలకించుము. 


తాత్సర్యం: జనులకు ప్రభు వైన ఓధర్మరాజా! కలికాలంలో బ్రాహ్మణులు మంత్రాలను వల్లెవేయటం మానేస్తారు, 
నిగ్రహాన్ని కోల్పోతారు, వేదాధ్యయనాన్ని వీడుతారు; శూద్రులు తపస్సు నాచరిస్తారు. ఈ విషయాలను సావధానంగా 
ఆలకించుము. 


విశేషం: నియమం అనగా కేవలనిగ్రహం మాత్రమే కాదు. పతంజలి అష్టాంగయోగంలో నియమాన్ని ఈవిధంగా ప్రస్తావించాడు. 
నియమం= బాహ్యాభ్యంతరశౌచం+సం తోషం+తపస్సు+స్వాధ్యాయం+ ఈ శ్యరప్రణిధానం. 


మ.  వివిధవ్యాఘ్రమృగోరగాకులము లై విస్తీర్ణశూన్యాటవీ 
నివహాభీలము లై యరాజకములై నిర్మూలధర్మంబులై 
ద్రవిళాభీరతురుష్కబర్ణరపుళిందవ్యాప్తిదుష్టంబు లై 
భువిలో నెల్లెడం బాడగున్‌ జనపదంబుల్‌ దద్యుగాంతంబునన్‌. 289 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 663 


ప్రతిపదార్థం: తద్‌+యుగ+అంతంబునన్‌= ఆయుగంలోపలిభాగంలో; వివిధ, వ్యాఘ్ర, మృగ+ఉరగ+ఆకులములు+ఐ= 
పెక్కు పెద్దపులుల చేతను, జంతువులచేతను, పాములచేతను కలతనొందించబడినట్టివై; విస్తీర్ణ, శూన్య+అటవీ, నివహ+ 
ఆభీలములు+ఐ= విస్తరించిన, పాడుపడినట్టి అడవుల సముదాయంచేత భయంకరాలై; అరాజకములు+ఐ= (ప్రభువుల ఆధిపత్యం 
చెల్లనట్టివై; నిర్మూల, ధర్మంబులు+ఐ= నశింపజేయబడిన ధర్మాలు కలవై; ద్రవిళ+ఆభీర, తురుష్క, బర్బర, పుళింద, 
వ్యాప్తిదుష్ట్రంబులు+ఐ= (ద్రవిళులు, ఆభీరులు, తురుష్కులు, బర్బరులు, పుళిందులు (అయిన అనాగరకజాతులవారి) 
విజృంభణచేత చెడినట్టివై; భువిలోన్‌= పుడమిలో; ఎల్ల+ఎడన్‌= అన్నిచోటులలో; జనపదంబుల్‌= మనుజులు నివసించే 
పల్లెపట్టులు; పాడు+అగున్‌= చెడిపోతాయి. 


తాత్పర్యం: కలియుగంలో, భూమిమీద అన్నిచోటులలో (ప్రజలు నివసించే పల్లెలు పాడయిపోతాయి. పెక్కు 
పద్దపులులకు జంతువులకు పాములకు నెలవై భయంకరాలౌతాయి. అడవులు విస్తరించి పల్లెలను భయంకరంగా 
క్రమ్ముతాయి. అవ అరాజకాలౌతాయి. ప్రభుత్వాధికారం నశిస్తుంది. ధర్మాలు నిర్మూలించబడతాయి. దుష్టులైన 
ద్రవిళులు, ఆభీరులు, తురుష్కులు, బర్బరులు, పుళిందులు విజృంభిస్తారు. జనపదాలు సర్వనాశన మౌతాయి. 


విశేషం: ఎర్రన కలియుగవర్లన సూక్ష్మదృష్టితో అనుశీలించదగింది. ఎజ్జన కలికాలవర్లనలో సంస్కృతభారతమూలాన్ని అచ్చటచట 

అతిక్రమించాడు. ఈపద్యంలోని “తురుష్క” శబ్దప్రయోగం అట్టిదే. ఎజ్జన మహాకవి తుఘ్లుక్‌ చక్రవర్తికి సమకాలీనుడు. 
లు అ (డై) (30) ne 

ఓరుగల్లు తురుష్కాక్రాంత మయ్యేనాటికి ఎజ్జన మహాకవి బహుశః నూనూగుమీసాలనూత్నయౌవనంలో ఉండిఉంటాడు. 


క. క్షత్రియజాతులు శూద్రచ । రిత్రంబున శౌర్యమును సిరియు. దేజంబున్‌ 
మైత్రియును లేక చెదరి ధ । రిత్తీశ్వర! శూన్యు లై చరించెదరు ధరన్‌. 290 
ప్రతిపదార్థం: క్షత్రియజాతులు= రాచకొలంవారు; శూద్రచరిత్రంబునన్‌= శూద్రులప్రవర్తనతో; శౌర్యమును= పరాక్రమాన్ని; 


సిరియున్‌= సంపదను; తేజంబున్‌= దీప్తిని; మైత్రియును= నెయ్యమును; లేక= ఉండక; చెదరి= ఒకచోట ఉండక ఇటు అటు 
పోయి; ధరి'త్రీ+-ఈశ్వర!= ఓరాజా!; ధరన్‌= భూమిపై; శూన్యులై= దిగజారినవారై; చరించెదరు= తిరుగాడుతారు. 


తాత్సర్యం: ఓధర్మరాజా! పరా[క్రమ ప్రాభవంచేత రాజ్యంలోని (ప్రజలను రక్షించి పరిపాలించవలసిన రాచకొలంవారు 
శౌర్యం, సంపద, తేజస్సు, మైత్రి లేకుండ, దిగజారిపోయి సేవకవృత్తిని అవలంబించే శూ(ద్రులవలె భూలోకంలో 
తిరుగాడుతారు. 


క. రసగంధద్రవ్యంబులు । పసచెడు, సస్యంబు లల్పఫలము లగు, మహిం 


బసిపాండి దజుంగు6 దరువుల. । గుసుమఫలంబులును గరము. గొంచెంబు లగున్‌. 291 


CI 


తిపదార్థం: రసగంధ।ద్రవ్యంబులు= (ద్రవాలుగా ఉండేవి, వాసనగలవి అయిన పదార్థాలు; పస చెడున్‌= సారాన్ని కోల్పోతాయి; 
ంబులు= పంటలు; అల్ప, ఫలములు+అగున్‌= తక్కువ దిగుబడి కలవి బౌతాయి; మహిన్‌= భూమియందు; 
పాండి= ఆవులపాలు; తణు(గున్‌= తగ్గిపోతాయి; తరువులన్‌= చెట్టయందు; కుసుమ, ఫలంబులును= పూలున్నూ 


పండ్లున్నూ; కరమున్‌= మిక్కుటంగా; కొంచెంబులు+అగున్‌= క్షీణిస్తాయి. 


ఒం 


స 
సి 


es 


తాత్సర్యం: భూలోకంలో ద్రావకాలు, సువాసనద్రవ్యాలు సారాన్ని కోల్పోతాయి. పంటలదిగుబడి తగ్గిపోతుంది. 
ఆవులపాలు తరిగిపోతాయి. వృక్షాలవలన పువ్వులు పండ్లు మిక్కిలి కొంచెంగా లభిస్తాయి. 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అరులు మిగుల గొని రాజులు । నరులకు నెంతయును భయ మొనర్తురు; ధరణీ 
సురులు గడి వాణిజ్యము. । గరిసనమును జేయ(గలరు కలియుగవేళన్‌. 292 


ప్రతిపదార్థం: కలియుగవేళన్‌= కలియుగసమయంలో; రాజులు= ప్రభువులు; అరులు= పన్నులు; మిగులన్‌+కొని= మిక్కుటంగా 
తీసికొని; నరులకున్‌= మనుజులకు; ఎంతయును= ఎంతయో ఎక్కువగా; భయము+ఒనర్తురు= భయాన్ని కలిగిస్తారు; 
ధరణీసురులు= (బ్రాహ్మణులు; కడంగి= పూని; వాణిజ్యమున్‌= వర్తకవ్యాపారాన్ని; కరిసనమును= సేద్యాన్ని; చేయంగలరు= 
చేస్తారు. 


తాత్పర్యం: కలియుగసమయంలో (ప్రభువులు పన్నులు మిక్కుటంగా విధించి వసూలుచేసి మనుజులను పీడించి 
భయపెట్టుతారు. (బ్రాహ్మణులు వర్తకవ్యాపారానికి దిగుతారు, సేద్యాన్ని చేస్తారు. 


సీ. పాషండదర్శనబహుళంబు లయ్యెడు । వర్ణాశ్రమంబులు వసుమతీశ! 
తవిలి శరీరంబు( దద్దయు( బ్రోతురు । పుణ్యఫలంబులు బొంకు లనుచు(; 
గాలంబుతో( గూడ గలుగవు వానలు; । పొల్లులై బీజముల్‌ వొలిసిపోవు(; 
గ్రయవిక్రయంబుల( గపటంబు దటిచగు6ః గడంగి యిల్లదసొమ్ము లడంచికొంద్రు; 


ఆ. సాధుచరితు లైన జనులు దుర్గతుల రో । గముల( దెగుదు; రల్వకాలమునన 
పాపపరులు లగ్గు. బరమాయువును నరో | గతయు సిరియు( బొందంగాంతు రెందు. 293 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమికి పరిపాలకుడైన ఓరాజా!; వర్ష+ఆశ్రమంబులు= కులాలు, ఆశ్రమాలు (బ్రహ్మచర్యం, 
గృహస్థం, వానప్రస్థం, సన్న్యాసం); పాషండ, దర్శన, బహుళంబులు+అయ్యెడున్‌= నాస్తికులకు చెందిన తత్తాలుగా పరిణమిస్తాయి; 
పుణ్య, ఫలంబులు= సుకృతాలు చేయటంవలన కలిగే ఫలితాలు; బొంకులు= అసత్యాలు; అనుచున్‌= అని తలస్తూ; తవిలి= 
పూని; శరీరంబున్‌= దేహాన్ని; తద్దయున్‌= మిక్కుటంగా; (ప్రోతురు= పోషించి రక్షిస్తారు; కాలంబుతోన్‌+కూడన్‌=బుతువులకు 
అనుగుణంగా; వానలు= వర్షాలు; కలుగవు= ఉండవు, కురియవు; బీజముల్‌= గింజలు (విత్తనాలు); పొల్టులు+ఐ= పస లేనివై; 
పొలిసిపోవున్‌= వ్యర్ణాలౌతాయి; (క్రయవిక్రయంబులన్‌= కొనటాల్లో అమ్మకాలలో; కపటంబు= మోసం; తజచు+అగున్‌= 
ఎక్కువ జొతుంది; కడణగి= పూని; ఇల్లడ సొమ్ములు= తాకట్టుగా పెట్టబడిన ఆభరణాలు; అడంబికొండ్రు= దాచివేస్తారు; 
సాధుచరితులు+ఐన= మంచినడవడి కలిగిన; జనులు= మనుజులు; దుగ్గతులన్‌= చెడ్డస్థితులచేత; రోగములన్‌= వ్యాధులచేత; 
అల్పకాలమునన్‌+అ= కొద్దిసమయంలోనే; తెగుదురు= చనిపోతారు. పాపపరులు= పాపాత్ములు; లగ్గున్‌= శుభాన్ని; 
పరమ+ఆయువును= గొప్పఆయుస్సును; అరోగతయున్‌= ఆరోగ్యాన్ని; సిరియున్‌= సంపదను; ఎందున్‌= అన్నిచోటులలో; 
పొందన్‌+కాంతురు= పొందగలుగుతారు! 


తాత్సర్యం: ఓధర్మరాజా! కలియుగంలో వర్ణాశ్రమాలు నాస్తికవేదాంతంతో (ప్రబలుతాయి. పుణ్యపాపఫలాలు అసత్యాలని 
నిరసిస్తూ మనుజులు దేహాన్నే ముఖ్యంగా భావించి దేహసంరక్షణకే పూనుకొంటారు. సకాలంలో వర్షాలు కురియవు. 
విత్తనాలు సారంలేనివై పొల్టుగా పరిణమిస్తాయి. (క్రయవిక్రయవ్యాపారాలలో మోసం అధికమౌతుంది. తాకట్టుగా 
తమ వద్ద పెట్టిన ఆభరణాలను అన్యాయంగా దాచివేస్తారు. సాధుజనులు అష్టకష్టాలు అనుభవిస్తారు, రోగాలతో 
బాధపడి అల్సాయుష్కులై మరణిస్తారు. పాపులు దీర్జాయువులై విలసిల్లి శుభాలు అనుభవిస్తారు, సిరిసంపదలతో 
తులదూగుతారు! 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 665 


విశేషం: పాషండులు నాస్తికులు, దేవుడులేడనీ, వేదాలు ప్రామాణికాలు కావనీ చెప్పేవారు. పాషండులలో చార్వాకులు 
సుప్రసిద్దులు. 'బుణం కృత్వా ఘృతం పిబేతో 'అప్పుచేసి నేయి (త్రాగుము' అనేది వారి వేదాంతం. దర్శనం అంటే తాత్తిక 
సిద్దాంతసంపుటం. 
క. ఉఅవగు నారికెపంటలు, | గొజియల పా(డియును దజచగుం, బురుషులకుం 

దెజివలు సుట్టము లయ్యెద, । రెజచియు భుజియింతు రర్భి నెల్ల జనంబుల్‌. 294 


ప్రతిపదార్థం: ఆరికెపంటలు= 'ఆరికౌ సస్యం; ఉఅవు+అగున్‌= అధికం జౌతుంది. (ఆరికె= ఒక పంటవిశేషం); గొజియల, 
పాండియును= గొర్రెలపాలదిగుబడియున్నూ; తజచు+అగున్‌= అభివృద్ది బౌతుంది; పురుషులకున్‌= మగవారలకు; తెజవలు= 
స్రీలు; చుట్టములు= వివాహేతరబంధం గలవారు; అయ్యెదరు= కాగలరు; ఎల్ల, జనంబుల్‌= మనుజులు అందరును; 
ఎజచియున్‌= మాంసాన్ని; అర్జిన్‌= కోరికతో; భుజియింతురు= తింటారు. 


తాత్పర్యం: ఆరికె మొక్కల సేద్యం ఎక్కువ జొతుంది. గొర్రెలపాడి అభివృద్ధి చెందుతుంది. మగవారికి స్రీలు 
ఉంపుడుకత్తెలవుతారు. మనుజులు అందరు ట్రీతితో మాంసాన్ని తింటారు. 


విశేషం: ఈ పద్యంలోని 'పురుషులకుం దెజవలు సుట్టము లయ్యెదరు' అనే ప్రయోగం అనుశీలించ దగింది. చుట్టము 
అనగా బంధువు అనేది నిఘంటువులలోని అర్థం. చుట్టరికం అంటే జారత్వ సంబంధం అనే అర్థం ఇచ్చే ప్రయోగం 
మనుచరిత్రలో ఉన్నది. “కులములో వన్నె తక్కువ యయ్యెనే గాధిపట్టికి మేనక చుట్టరికము' - మనుచరిత్ర 2-73. 
ఎర్రనకవిహృదయం కలియుగంలో మగవారికి ఆడువారు భార్యలు కాక, జారత్వబంధం కల చుట్టాలు మాత్రమే జొతారు- 
అని చెప్పవచ్చును. ఇప్పట్టున సంస్కృత మహాభారత మూలం. 'భార్యా మిత్రాశ్ళ పురుషా భవిష్యంతి యుగక్షయే” (11-193-30). 
క,  పితృదైవతకార్యంబుల । నితరేతరభోక్తలగుదు రెల్లయెడల( గు 

త్సితదేశకాలపాత్ర | ప్రతతియ వర్తించు దైవపైతృ్ళకవిధులన్‌. 295 


ప్రతిపదార్థం: ఎల్లఎడలన్‌= అంతటను; పితృ, దైవత, కార్యంబులన్‌= పితృదేవతలకు చేసే (శ్రాద్దకర్మలలో; ఇతర+ఇతర, 
భోక్తలు+అగుదురు= ఒకరికి ఇంకొకరు తినెడివారలు జౌతారు; దైవపైతృకవిధులన్‌= దేవాలయాలలో జరిగే పూజలలోను 
శ్రాద్దకర్మలలోను; కుత్సిత, దేశ కాల, పాత్ర, ప్రతతి+అ= రోతగలిగించే ప్రదేశం, సమయం, వ్యక్తుల సమూహం మాత్రమే; 
వర్తించున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: అన్నిచోట్లా పితృదేవతలకు చేసే శ్రాద్దకర్మలలో, ఒకరికొరకు వేయబడిన పిండప్రదానాలను ఇంకొకరు 
తింటారు. దేవకార్యాలలోనూ, పితరులకై చేసే (శ్రాద్దకర్మలలోనూ (ప్రదేశంకాని, సమయంకాని, వ్యక్తులుకాని, 
రోతగొలిపేటట్టుగానే ఉంటాయి. అంటే దైవపైతృకకార్యాలు ఎక్కడ కూడా దేశకాలపాత్రాలకు అనుగుణంగా 
జరుగవు. 


క హేతుప్రత్యయవాదవి । చేతసులై వేదనింద సేయుచును మఖ 
వ్రాతంబులు వ్రతములు. బెడ । బాతురు దుర్మార్గకర్మపరు లై విఫ్రుల్‌. 296 


పతిపదారం: విప్రుల్‌= బ్రాహృణులు; దుర్మార్గ, కర్సపరులు+ఐ= చెడుదారులు పట్లినవారై; హేతు, (పతయ, వాద విచేతసులు+ఐ= 
హేతువునందు నమ్మకంతో కూడినవాదంలో పరిపూర్ణంగా నిండిన మనస్సు కలవారై; వేద, నింద చేయుచును= 


ష్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


వేదాలను తూలనాడుతూ; మఖ, బ్రాతంబులు= యజ్ఞాల సముదాయాలను; (వతములున్‌= నోములను; పెడంబాతురు= 
విడనాడుతారు. 


తాత్సర్యం: బ్రాహ్మణులు హేతువాదంలో విపరీతమైన విశ్వాసం కలవారై, చెడుత్రోవలు పట్టినవారై, వేదాలను 
నిందిస్తూ వ్రతాలు యజ్ఞయాగాదులు విడనాడుతారు. 
మ. వనితాదుర్ణలదీనబంధుజనసర్వస్వాపహారుల్‌ సుహృ 

జ్ఞనమాతాపితృపుత్రహంతలు యదృచ్చాకర్మశీలుర్‌ ధరన్‌ 

జనసంపూజితు లై చరింతురు; వినష్టశ్రీకు లై విప్ర లా 

జనులం జేరి పరిగ్రహించెద రవజ్ఞాపూర్వదుర్విత్తముల్‌. 297 


ప్రతిపదార్థం: వనితా, దుర్చల, దీన, బంధు, జన, సర్వస్వ+అపహారుల్‌= ఆడువారి, బలంలేనివారి, దరిద్రుల, బంధుజనుల 
సమస్తాన్ని అపహరించేవారున్నూ; సుహృత్‌+జన, మాతా, పితృ, పుత్రహంతలు= మి(త్రులైన జనులను, తలిదం(డ్రులను, 
కన్నబిడ్డలను చంపేవారున్నూ; యదృచ్చాకర్మశీలుర్‌= ఇచ్చవచ్చినచొప్పున (ప్రవర్తించే వారున్నూ; ధరన్‌= భువిపై; జన, 
సంపూబితులు+ఐ= జనులచేత ఆరాధించబడిన వారై; చరింతురు= తిరుగాడుతారు; విప్రులు= (బ్రాహ్మణులు; వినష్టశ్రీకులు+ఐ= 
పోగొట్టుకొనబడిన సంపద కలవారై-దరిద్రులై; ఆజనులన్‌+చేరి= అట్టి మనుజులచెంత చేరి; అవజ్ఞాపూర్వదుర్విత్తము ల్‌= 
అవమానంతో కూడిన ఆ చెడ్డ (ద్రవ్యాలను; పరి[గ్రహించెదరు= పుచ్చుకొంటూ ఉంటారు. 


తాత్సర్యం: ఆడువారి, బలహీనుల, దీనులైనవారి, బందుగుల సర్వస్వం అపహరించే దుష్టులు, తలిదండ్రులను 
కన్న బిడ్డలను మిత్రులను చంపేవారు, ఇచ్చవచ్చినచొప్పున ప్రవర్తించే స్వైరవిహారులు భూలోకంలో ప్రజలచేత 
పూజించబడుతూ సంచరిస్తారు. బ్రాహ్మణులు అట్టి దుర్మార్గుల దరి చేరి, పరమదరి(ద్రులై వారిచ్చే (ద్రవ్యాలను సిగ్గు, 
అవమానాలు దిగమింగి పుచ్చుకొంటారు. 
మ. _ ధరణీరక్షణ మాచరింపక నృపుల్‌ దర్పంబునం బశ్యతో 

హరులై సాధుల దోంచి చేకుటు తదీయ స్త్రీధన క్షేత్రముల్‌ 

హరియింపంగలవారు; దారుణతరం బై పెల్లు చెల్లుం బర 

స్పరవైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్‌. 298 
ప్రతిపదార్థం: నృపుల్‌= ప్రజలను పరిపాలించేరాజులు; ధరణీ, రక్షణము+ఆచరింపక= భూమిని కాపాడక (అనగా భూ(ప్రజలను 
రక్షించక); దర్పంబునన్‌= గర్వంతో; పశ్యతోహరులు+ఐ= బహిరంగంగా దొంగతనం చేసే బందిపోటు దొంగలై; సాధులన్‌= 
సౌమ్యంగా (బ్రదికే సజ్జనులను; దోణి= దోపిడిచేసి; చేకుణు= లభించునట్టి; తదీయ (స్తీధనక్షేత్రముల్‌= వారివైన (స్త్రీలను 
సంపదలను పొలములను; హరియింపంగలవారు= దోచుకొనగలవారు; ధరాతల+ఇంద్రులకున్‌= భూమిని పరిపాలించే ప్రభువులకు; 


దారుణతరంబు+ఐ= మిక్కిలి భయంకరమై; పరస్పర, వైరంబు= ఒకరితో మరి ఒకరికి కయ్యం; విశ్వ, (ప్రాణి, నాశంబుగన్‌= 
ప్రపంచంలోని ప్రాణులు నశించేటట్లుగా; పెల్టు= అధికంగా; చెల్లున్‌= ప్రవర్తిస్తుంది. 


తాత్సర్యం: భూమిని పరిపాలించే రాజులు ప్రజలను రక్షించటానికి బదులు, బహిరంగంగా దోపిడిచేసే దొంగలై 
ప్రవర్తిస్తారు. వారు సాధువులను దోచి వారి (స్తీధనక్షేత్రాలను హరిస్తారు. భూమి నేలే రాజులకు ఒండొరులతో 
గొప్పయుద్దాలు జరుగుతాయి. ప్రపంచంలోని ప్రాణికోటి సర్వనాశనమౌతుంది. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 667 


క. సుతు6 డవమానించు జనకు(; | బతి నవమానించు భార్య; పడ(తులు( బతులున్‌ 
మతి నొండొరువుల మెచ్చక । సతతము. జరియింతు రిష్టసంచారములన్‌. 299 


ప్రతిపదార్థం: సుతు(డు= కొడుకు; జనకున్‌= తండ్రిని; అవమానించున్‌= కించపరుస్తాడు; భార్య= పెండ్లం; పతిన్‌= భర్తను; 
అవమానించున్‌= కించపరుస్తుంది; మతిన్‌= మనసులో; ఒండొరువులన్‌= ఒకరినొకరు; మెచ్చక= లక్ష్యపెట్టక; సతతమున్‌= 
ఎల్లప్పుడు; ఇష్టసంచారములన్‌= ఇచ్చవచ్చినరీతిగా; చరియింతురు= (ప్రవర్తిస్తారు. 


తాత్సర్యం: కుమారుడు తండ్రిని అవమానిస్తాడు. భార్య భర్తను కించపరుస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు 
లక్ష్యపెట్టక, ఇచ్చవచ్చినట్టు సంచరిస్తారు. 
క. నడవవు దేవపితృక్రియ, | లుడుగును వేదార్థసమ్యగుపదేశంబుల్‌, 

గడంగు మహామోహతమము, । పుడమి సమస్తంబు6 గుజనభూయిష్ట మగున్‌. 300 
ప్రతిపదార్థం: దేవపిత్నక్రియలు= దేవుడికి పితృదేవతలకు జరపవలసిన పనులు, అనగా దేవపూజలు (శ్రాద్ధక్రియలు; నడవవు= 
జరగవు; వేద+అర్థ, సమ్యక్‌+ఉపదేశంబుల్‌= వేదాలలోని భావాలకు సంబంధించిన సముచితమైన బోధనలు; ఉడుగును= 


అంతరిస్తాయి; మహా+మోహ, తమము= గొప్ప అజ్ఞానం అనెడి చిమ్మచీకటి; కడంగున్‌= (క్రమ్ముతుంది; పుడమి= భూమి; 
సమస్తంబున్‌= సర్వమును; కుజన, భూయిష్ట్రము+అగున్‌= దుష్టులైన జనులతో నిండిపోతుంది. 


తాత్సర్యం: దేవాలయాలలో పూజలు, పితృదేవతలకు (శ్రాద్దదినవారక్రియలు జరుగవు. వేదవేదాంత వేదాంగ (ప్రబోధం 
అంతరిస్తుంది. అజ్ఞానం అనే చిమ్మచీకటి దట్టంగా గుబురుకొంటుంది. భూలోకమంతా దుష్టులతో క్రిక్కిరిసిపోతుంది. 


సీ, పదియాటువర్షముల్‌ పరమాయు వయ్యెడు । ధరణీశ! కలియుగాంతమున వినవె; 
యేడును నెనిమిదియేండ్ల ప్రాయంబున. | బ్రజ లుద్దవింతురు భామినులకు; 
ద్రవ్యవిహీనులై దాత యొక్కండు లేక । యన్యోన్యతస్మరు లగుదు రెందు; 
నెలీ(గెడువారును నెంతయు. గ్రూరు లై । చెనసి పాపంబు సేసెదరు సూవె! 


తె యన్నవిక్రయ మొనరింతు రఖిలజనులు, । వేదవిక్రయు లగుదురు విప్రవరులు, 
పణ్యయోనుల యగుదురు పద్మముఖులు । గష్టతర మైన యక్కలికాలవేళ. 301 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= భూమికి ప్రభువైన ఓధర్మరాజా!; వినవె= అవధానంతో ఆలకించుము; కష్టతరము+ఐన= 
మిక్కుటమైన దుఃఖంతో కూడిన; ఆ కలికాలవేళన్‌= ఆ కలియుగ సమయంలో; పది+ఆణు, వర్షముల్‌= పది ఆరేండ్డు; 
కలియుగ+అంతమునన్‌= కలియుగం లోపల; పరమ+ఆయువు+అయ్యెడున్‌= గొప్ప ఆయుర్దాయం జౌతుంది; ఏడునున్‌+ఎనిమిది 
+ఏండ్ల (ప్రాయమునన్‌= ఏడుసంవత్సరాలు, లేక ఎనిమిది వత్సరాల వయస్సు వచ్చినప్పుడు; భామినులకున్‌= స్రీలకు; 
ప్రజలు+ఉద్భవింతురు= సంతానం కలుగుతుంది; ఎందున్‌= ఎచ్చటెచ్చటను; [ద్రవ్యవిహీనులు+ఐ= దరి(ద్రులై; దాత= దానం 
చేసేవాడు; ఒక్కండు లేక= ఒకవ్యక్తి కూడా లేకపోయి; అన్యోన్య, తస్కరులు+అగుదురు= ఒకరిసొత్తు మరొకరు దొంగలించేవారు 
బౌతారు; ఎణీగౌడువారును= తెలిసిన జ్ఞానులు సయితం; ఎంతయున్‌= మిక్కిలి; (క్రూరులు+ఐ= దుష్టులై; చెనసి= కడగి; 
పాపంబు+చేసెదరు+చూవె= చెడ్డపనులను చేస్తారు సుమా!; అఖిలజనులు= అందరు; అన్నవిక్రయము+ఒనరింతురు= 
అన్నాన్ని ధనం కోరి అమ్ముతారు; విప్రవరులు= (బ్రాహ్మణోత్తములు; వేదవిక్రయులు= వేదాలను అమ్మేవారు అనగా జ్ఞానాన్ని 


జో శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనం కొరకై అమ్మేవారు; అగుదురు= జౌతారు; పద్మముఖులు= పద్మంవంటి ముఖం కలవారు- (స్ర్తీలు; పణ్యయోనులు+అ= 
ధనం కొజకే మానాన్ని అమ్ముకొనేవారు; అగుదురు= జాతారు. 


తాత్సర్యం: ఓధర్మరాజా! కలియుగంలో ప్రజల ఆయుఃప్రమాణం పదియారేండ్లకు మించదు. ఏడెనిమిది సంవత్సరాల 
వయస్సు వచ్చే సరికే ఆడపిల్లలు సంతానవతులు జొతారు. దానం చేసేదాతలు కరవై, ప్రజలు ఒకరిసొత్తు నొకరు 
అపహరిస్తారు. తెలిసిన జ్ఞానులు సయితం మిక్కిలి దుష్టులై, వెనుకాడక పాపకృత్యాలు చేస్తారు. అంతేకాక, 
పరమదుఃఖంతో నిండిన ఆ కలికాలంలో అందరును అన్నాన్ని ధనం కొరకై అమ్ముతారు. బ్రాహ్మణోత్తములు 
జ్ఞానాన్ని అమ్ముకుంటారు. అందమైన ఆడవారు తమ మానాలను ధనం కొరకై అమ్ముకొంటారు. 


తరువోజ. 
ఉక్కున శూద్రు లత్యుగ్రు లై కవిసి ।; యొండొండ పెక్కండ్ర నుబిక చంపుటయు 
దిక్కెన్వరును లేక దీనులై వసుమ । తీసురుల్‌ నాలుగు దెసలC బాటెదరు; 
మ్రుక్కడిచోరులు ముట్టి నిశ్శేష । ముగ ధనావలిC( గొని మొగి వధియింప 
స్రుక్కి కాకులయట్ల శూన్యులై చెదరి | సొంపటి యడవులు సొత్తురు జనులు. 302 


ప్రతిపదార్థం: ఉక్కునన్‌= దర్పంతో; శూ(ద్రులు= నాలుగవ జాతివారు; అతి+ఉ(గ్రులు+ఐ= మిక్కిలి భయంకరులై; కవిసి= 
విజృంభించి; ఒండు+ఒండ= ఒక్కరొక్కరే (క్రమంగా; పెక్కండ్రన్‌= పలువురిని; ఉణక= లక్ష్య పెట్టక (నిర్దాక్షిణ్యంగా); చంపుటయున్‌= 
సంహరించటం; దిక్కు+ఎవ్వరును, లేక= కాపాడేవారెవ్వరున్నూ లేక; దీనులు+ఐ= దుఃఖం పొందేవారై; వసుమతీ, సురుల్‌= 
బ్రాహ్మణులు; నాలుగుదెసలన్‌= నాలుగుదిక్కులకు; పాటెదరు= పారిపోతారు; ముక్కడిచోరులు= నీచులు అయిన దొంగలు; 
ముట్టి= చేరి; నిస్‌+శేషముగన్‌= శేషం లేకుండా, అనగా పూర్తిగా; ధన+ఆవలిన్‌= సంపదలను; కొని= (గ్రహించి; మొగి= కడగి; 
వధియింపన్‌= సంహరించగా; (స్రుక్కి= వెతచెంది; కాకుల+అట్టు+అ= కాకులవలె; శూన్యులు+ఐ= ఏమియులేనట్టి వారై; 
జనులు= (ప్రజలు; సొంపు+అటీ= శోభ నశించి; అడవులు+చొత్తురు= అరణ్యాలలోకి చేరతారు. 


తాత్సర్యం: నాల్లవజాతివారైన శూద్రులు మిక్కిలిభయంకరమైన పరాక్రమంతో విజృంభించి ఒకరొకరే వరుసగా 
పలువురు ప్రజలను సంహరిస్తారు. బ్రాహ్మణులు తమను రక్షించేవారు ఎవ్వరూ లేక, నాలుగుదిక్కులా చెల్లాచెదరై 
పారిపోతారు. దుష్టు లైన దొంగలు చెలరేగి ద్రవ్యాన్ని హరించటంమా(త్రమే కాక ప్రాణాలను కూడా హరిస్తారు. ఆ 
బాధలతో అలమటించి, (ప్రజలు దరిద్రులై కాకులవలె అడవులలో తలదాచుకుంటారు. 


విశేషం: ద్విపద పాదద్వయం ఒక తరువోజ పాదం. మూడు ఇంద్ర గణాలమీద ఒక సూర్యగణం, మరల మూడింద్ర గణాల 
మీద ఒక సూర్యగణం ్రతిపాదంలోనూ ఉంటాయి. రెండేసి గణాల మీద పాదంలో మూడు యతులుంటాయి. ప్రాస 
నియమం ఉంది. అన్ని పాదాలూ మొదటి పాదాన్ని అనుసరించి గుర్వాదులో, లఘ్వాదులో కావాలి. 
క. శ్రుతిధర్మంబులు శూద్రులు | ప్రతిభం జెప్పంగ వినుచు బ్రాహ్మణజాతుల్‌ 

ధృతి సెడి తత్సేవకు లై । యతినిందితకర్మకారు లయ్యెద రధిపా! 303 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా! (శుతిధర్మంబులు= వేదాలకు సంబంధించిన ధర్మాలు; శూ(ద్రులు= శూద్రులు; 
ప్రతిభన్‌+చెప్పంగన్‌= (ప్రతిభతో వివరించి చెప్పగా; బ్రాహ్మణజాతుల్‌= విప్రులలోని పెక్కు తెగలవారు; ధృతి+చెడి= ధైర్యం 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 669 


కోలుపోయి; వినుచున్‌= ఆలకిస్తూ; తద్‌+సేవకులు+ఐ= వారికి దాసులై; అతి, నిందిత, కర్మకారులు+అయ్యెదరు= మిక్కుటంగా 
నిందించబడిన పనులు చేసేవారు జొతారు. 


తాత్సర్యం: వేదాలకు సంబంధించిన ధర్మాలనుగూర్చి శూద్రులు వివరించి చెప్పగా, బ్రాహ్మణులలోని పెక్కు 
తెగలవారు ఏను లొగ్గి వింటారు. అంతేకాక, ధైర్యం కోలుపోయి వారు ఆ శూద్రులకు సేవకులౌతారు. మిక్కిలి 
నిందించదగిన పనులు చేసేవారు జాతారు. 


మత్తకోకిలము. 
దేవతాయతనంబులున్‌ జగతీసురావసథంబులుం 
బావనాశ్రమభూములుం జెడి పాడగున్‌ శుభవృక్ష వ 
న్లీవనంబులు నాశ మొందు( గలిప్రచారమునందు దు 


స్త్రీవిహారము మద్యపానము. జెల్లుం బెల్లుగ నెల్లెడన్‌. 304 


ప్రతిపదార్థం: కలిప్రచారమునందున్‌= కలియుగం నడుస్తున్నప్పుడు; దేవతా+ఆయతనంబులున్‌= దేవతల కోవెలలు; 
జగతీసుర+అవసథంబులున్‌= (బ్రాహ్మణుల ఇండ్లును; పావన+ఆ(శ్రమ, భూములున్‌= పవిత్రాలైన ఆ(శ్రమ(ప్రదేశాలును; చెడి, 
పాడు+అగున్‌= చెడిపోయి పాడుపడతాయి; శుభ, వృక్ష, వల్లీ వనంబులు= మంచి చెట్టు, తీగెలు, తోటలు; నాశము+ఒందున్‌= 
నశిస్తాయి; దుస్‌+స్ర్రీవిహారము= చెడిపోయిన గ్తీల విజృంభణం; మద్యపానమున్‌= కల్లు (మొదలైన) మత్తు కలిగించే పానీయాలు 
త్రాగటం; ఎల్ల+ఎడన్‌= అన్ని చోట్ల; పెల్టుగన్‌= మిక్కుటంగా; చెల్లున్‌= (ప్రవర్తిల్లుతాయి. 


తాత్పర్యం: కలియుగం నడచేటప్పుడు దేవాలయాలున్నూ, (బ్రాహ్మణుల గృహాలున్నూ, పవిత్రమైన ఆ(శ్రమాలున్నూ 
పాడయిపోతాయి; మంచి చెట్టు, తీగెలు, అడవులు ధ్వంసం అయిపోతాయి. దుష్టస్తీల విజృంభణం, మద్యపానం 
మిక్కుటంగా (ప్రవర్తిల్లుతాయి. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆరణ్యపర్వం 4.267 పద్య విశేషవ్యాఖ్య. 
క. గురు€ గొనియాడండు శిష్యుండు; | గురుండును శిష్యునెడ వంచకుం డగు; మదినొం 
డొరువుల నొల్లరు బంధులు; | పొరింబొరి గఅవు లగు. బ్రజకు( బొడమును భయముల్‌. 305 


ప్రతిపదార్థం: శిష్యుండు= విద్యార్థి; గురువున్‌= గురువును; కొనియాడ(డు= మెచ్చుకొనడు; గురుడును= అధ్యాపకుడుకూడ; 
శిష్యు+ఎడన్‌= తనదగ్గర చదువుకొనే విద్యార్థియెడ; వంచకుండు+అగున్‌= మోసగాడు బొతాడు; బంధులు; మదిన్‌=మనస్సులో; 
ఒండు+ఒరువులన్‌= ఒకరినొకరు; ఒల్లరు= అంగీకరించరు; పారిన్‌+పొరిన్‌= మాటిమాటికి; కణవులు+అగున్‌= కాటకాలు 
ఏర్పడుతాయి; ్రజకున్‌= జనులకు; భయముల్‌= భీతులు; పొడమును= కలుగుతాయి. 


తాత్సర్యం: కలియుగంలో శిష్యుడు గురువును మెచ్చడు. గురువు శిష్యుడిని మోసగిస్తాడు. బంధువులు ఒకరి 
నొకరు అనురాగంతో చూడరు. మాటిమాటికి కరవులు ఏర్పడతాయి. (ప్రజలకు భయాందోళనలు అధికమౌతాయి. 


తే. ఇవ్విధంబున ధర్మంబు లెల్ల నపగ | తమున( బడ జనులెల్లను దల్లడిల్ల 
బహువిధోత్పాతములు పుట్టు బార్థివేంద్ర! । కడంగి తత్కలికాల సంక్షయమునందు. 306 


ps శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార్టివ+ఇం|ద్ర!= రాజులలో ఇంద్రుడి వంటివాడా!; తద్‌+కలి, కాలసంక్షయమునందున్‌= ఆ కలియుగంలో 
దాపురించే వినాశంలో; ఈ+విధమునన్‌; ధర్మంబులు+ఎల్లన్‌= అన్ని ధర్మాలున్నూ; అపగతమునన్‌+పడన్‌= నాశనం చెందగా; 
జనులు+ఎల్లను= ప్రజలు అందరును; తల్లడిల్లన్‌= అట్టుడికి పోగా; కడంగి= ఒదవి; బహు, విధ,+ఉత్సాతములు= పెక్కురకాలైన 
భయంకర అపశకునాలు; పుట్టున్‌= పుట్టుతాయి. 


తాత్పర్యం: రాజులలో శ్రేష్టుడ వైన ఓధర్మరాజా! ఆ కలియుగంలో ఏర్పడే వినాశంలో ఈవిధంగా అన్నిధర్మాలూ 
తల(క్రిందులౌతాయి. ప్రజాసమూహం తల్లడిల్లుతుంది. భయంకరమైన దుశ్శకునాలు దాపురిస్తాయి. 


క. క్రమమున రాష్ట్రములును నగ । రములును నాశంబు నొందు; రక్షాచ్యుతులై 
భ్రమియింతురు జను అలతి దు । ర్లమ గిరిసరిదంతికముల( గడునాతురు లై, 307 


ప్రతిపదార్థం: క్రమమునన్‌= వరుసగా; రాష్ట్రములును= (ప్రదేశాలున్నూ; నగరములును= పట్టణాలున్నూ; నాశంబున్‌+ఒందున్‌= 
నాశనం చెందుతాయి; జనులు= (ప్రజలు; కడున్‌= మిక్కుటంగా; ఆతురులు+ఐ= కష్టాలకు లోనవటంచేత ఆవేదన 
చెందినవారై; అతిదుగ్గమ గిరి సరిత్‌+అంతికములన్‌= నడవటానికి మిక్కిలి కష్టమైన పర్వతాల, నదుల ప్రాంతాలలో; రక్షా, 
చ్యుతులు+ఐ= భ(ద్రతలేనివారై; బ్రమియింతురు= తిరుగాడుతారు. 


తాత్సర్యం: వరుసగా (ప్రదేశాలు, పట్టణాలు నాశనమౌతాయి. (ప్రజలు శాంతి భద్రతలు కోలుపోయి, మిక్కిలి 
దైన్యంతో దాటశక్యంగాని కొండలలో, ప్రవాహాల ప్రదేశాల్లో ఇటు నటు తిరుగాడుతారు. 


కలియుగంబున విష్ణుండు గల్కిరూపంబున ధర్మంబు ప్రతిష్టించుట (సం. 3-188-89) 


వ. అంతం గలియుగాంతంబునందు భువనవిదితం బయిన శంబళ గ్రామంబున కల్యాత్మకుం డైన విష్ణుయశుం 
డను బ్రాహ్మణుండు జనియించి, సంస్మరణమాత్రన వేదశాస్తంబులును సమస్త శస్తాస్తవిశేషంబులు 
ను ళ్‌ - UE 


నధిగమించి సార్వభౌముండయి. 308 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; కలి, యుగ+అంతంబునందున్‌= కలియుగంయొక్క కడపటిభాగంలో; భువన, 
విదితంబు+అయిన= లోకానికి అంతటికి తెలిసినట్టి; శంబళగ్రామంబునన్‌= శంబళ అనే పల్లెటూరిలో; కల్కి+ఆత్మకుండు+ఐన= 
కల్కిరూపుండైన; విష్ణుయశుండు+అను+బ్రాహ్మణుండు= 'విష్ణుయశుడు' అనే పేరు కల విప్రుడు; జనియించి= పుట్టి; 
సంస్మరణమాత్రన్‌+అ= జ్ఞాపకం చేసికొనటం మా(త్రంచేతనే; వేద, శాస్తంబులును, సమస్త, శస్త+అస్త్ర, విశేషంబులును= 
వేదాలను. శాస్త్రాలను, అన్నిఆయుధాలను, మం(త్రబాణాలలో గొప్పవైనవాటిని; అధిగమించి= పొంది; సార్వభౌముండు+అయి= 


రారాజు అయి. 


తాత్పర్యం: అంతట ఆ కలియుగంకడపటిభాగంలో, ప్రపంచంలో అందరికి తెలిసినట్టి; శంబళ[గ్రామంలో కల్కి 
అవతార మైన విప్రుడు - విష్ణృుయశుడు అనే పేరు గలవాడు పుట్టుతాడు. అతడికి కేవలం స్మరణమాత్రంచేతనే 
చదువనక్కరలేకుండానే వేదాలు శాస్ర్తాలు అవగత మౌతాయి. అతడు ఆయుధాలను అన్నిటిని, శస్త్రాస్రవిశేషాలను, 
సులువుగా సంపాదించి సార్వభౌము డౌతాడు. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 


671 
మధ్యాక్కర. 
అసదృశతేజుండు బ్రాహ్మణానీకసహితుం డై కడంగి 
వసుమతియందు నధర్మవర్తు లై యున్న మ్లేచ్చులను 
మసలక నిజశక్తిం జేసి మడియించి ధర్మంబు నిలిపి 
వసునిభుం డొనరించు. బేర్మి వాజిమేధము నిష్ట యొప్ప. 309 


ప్రతిపదార్థం: అసదృశతేజుండు= సాటిలేని తేజంకలవాడు; బ్రాహ్మణ+అనీక, సహితుండు+ఐ= విప్రలసమూహంతో కూడినవాడై; 
కడ(గి= పూని; వసుమతి+అందున్‌= భూమియందు; అధర్మ, వర్తులు+ఐ+ఉన్న, మ్లేచ్చులను= ధర్మాన్ని అనుసరించని 
అనాగరకు లైన తెగలవారిని; మసలక= విడువక; నిజ, శక్తిన్‌+చేసి= తనదైన బలంచేత; మడియించి= సంహరించి; ధర్మంబు= 
ధర్మాన్ని; నిలిపి= ప్రతిష్టించి; వసు, నిభుండు= వసువుతో సమానుడైనవాడు (విష్టయశుడు); వాజిమేధము= అశ్వమేధయాగాన్ని; 
నిష్ట+ఒప్పన్‌= దీక్షతో; పేర్మిన్‌= అతిశయంతో; ఒనరించున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: సాటిలేనితేజస్సు కలవాడైన విష్ణుయశుడు బ్రాహ్మణబృందాలతో కూడి, పూనికతో అధర్మవర్తనులయిన 
మ్లేచ్చులను సంహరించి, ధర్మాన్ని తిరిగి నెలకొల్పుతాడు. తదుపరి, వసునిభుడైన ఆతడు దీక్షతో అశ్వమేధయాగం 
చేస్తాడు. 


విశేషం: మధ్యాక్కరలోని ప్రతిపాదంలోనూ వరుసగా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, ఒక 
సూర్య గణం ఉంటాయి. నాలుగో గణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాస నియతి ఉన్నది. 


క. ఘనుం డిలయెల్లను బ్రాహ్మణ | ధనముగ భాగించి యిచ్చి ధర్మ్యయశోన 
ర్హను6 దై వార్హకమున న । త్యనఘుండు దపోవనంబునందు వసించున్‌. 310 


ప్రతిపదార్థం: ఘనుండు= గొప్పవాడు (విష్మయశుడు); ఇల+ఎల్లను= భూమిని అంతటిని; (బ్రాహ్మణధనముగన్‌= విప్రుల 
సొత్తుగా; భాగించి+ఇచ్చి= పంచిఇచ్చి; ధర్మ, యశస్‌+వర్టనుండు+ఐ= ధర్మాన్నీ, కీర్తినీ పెంపొందించేవాడై; వార్టకమునన్‌= 
ముసలితనంలో; అతి+అనఘుండు= మిక్కిలి పుణ్యంకలవాడు; తపస్‌+వనంబునందున్‌= తపస్సు చేసికొనే అడవిలో; వసించున్‌= 
నివసిస్తాడు. 


తాత్సర్యం: ఘనుడై, మిక్కిలి పుణ్యం ఆర్జించినవాడై విష్ణుయశుడు భూమినంతటిని విప్రులకు చెందిన సొత్తుగా 
భావించి, దానిని వారికి భాగించి పంచిపెట్టి, ముసలితనంలో తాను తపోవనంలో నివసిస్తాడు. 


వ. అతనిచేతం బ్రతిష్టితం బైన ధర్మంబు ననుసరించి బ్రాహ్మణాదివర్ణంబులు సమర్యాదంబులై 
వర్తింపంగలయవి; దాననచేసి కృతయుగంబు సంప్రాప్తం బగు; నందు. 311 


ప్రతిపదార్థం: అతనిచేతన్‌+(ప్రతిష్టితంబు+ఐన= ఆవిష్ణుయశుడిచేత నెలకొల్పబడిన; ధర్మంబున్‌= ధర్మాన్ని; అనుసరించి= 
అనుగుణంగా నడచుకొని; బ్రాహ్మణ+ఆది+వర్షంబులు= బ్రాహ్మణులు మొదలైన కులాలు; సమర్యాదంబులు+ఐ= మర్యాదలతో 
(హద్దులతో) కూడినవై; వర్తింపంగలయవి= నడచుకొనగలవు; దానన్‌+అ+చేసి= అందుచేతనే; కృతయుగంబు; సం(ప్రాప్తంబు+ 
అగున్‌= తిరిగి సంభవిస్తుంది; అందున్‌= ఆ కృతయుగంలో; 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అతనిచేత స్థాపించబడిన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు మొదలైన వర్ణాలవారు వారి వారి 
మర్యాదలను పాటించేవారై వర్తిస్తారు. దానివలన తరువాతియుగమైన కృతయుగం (ప్రవర్తిల్లుతుంది. అందులో. 


శా. ఆరామవ్రజచైత్యసద్మవనదేవాగారసామ్యంబులై 
భూరి బ్రహ్మతపస్వి సంకులములై పుణ్యాధ్వరారంభ సం 
భారోదారములై నితాంతఫలిత భ్రాజిష్ణుసస్యంబులై 
యారూధఢస్థితి నెల్లదేశములు నొప్పారుం బ్రకాశంబులై. 312 


ప్రతిపదార్థం: ఆరామ, (వ్రజ, చైత్య, సద్మ, వన, దేవ+అగార, సౌమ్యంబులు+ఐ= తోటల సమూహాలతో, గుడులతో, ఇండ్లతో, 
ఉద్యానాలతో, దేవాలయాలతో, ప్రశాంతంగా ఉండేవై; భూరి, (బ్రహ్మ తపస్వి, సంకులములు+ఐ= గొప్పవారైన (బ్రహ్మర్షులచేత 
క్రిక్కిరిసినవై; పుణ్య+అధ్వర+ఆరంభ, సంభార+ఉదారములు+ఐ= సుకృతం కల్పించే యజ్ఞాలు మొదలు పెట్టటానికి ఉద్దేశించబడిన 
వస్తుసామ(గ్రిచేత దట్టములైనవై; నితాంత, ఫలిత, భ్రాజిష్టు సస్యంబులు+ఐ= ఎల్లప్పుడు మంచి దిగుబడితో దేదీప్యమానమైన 
పంటలు కలిగినవై; ఆరూఢస్థితిన్‌= ఒప్పారునవిగా ఉండేవై; ఎల్లదేశములున్‌= అన్ని (ప్రదేశాలున్నూ; (ప్రకాశంబులు+ఐ= 
విలసిల్లేవై; ఒప్పారున్‌= వర్షిల్చుతాయి. 


తాత్సర్యం: ఇంక కృతయుగం తిరిగి ఆరంభించటంచేత ధర్మం నాలుగుపాదాలతో పరిపూర్ణమై వికసిస్తుంది. అన్ని 
దేశాలున్నూ ఆదర్శప్రాయంగా ఒప్పారుతాయి. తోటలు, ఉద్యానవనాలు గుడులు, దేవాలయాలతో వర్ణిల్లే దేశాలు 
(బ్రహ్మర్షిసమూహాలతో (క్రిక్కిరిసి పుణ్యయజ్ఞాలు చేయటంకొరకు ఉద్దేశించబడిన వస్తుసామ[గ్రితో ఒప్పారుతాయి. 
ఆ విష్ణయశుడిచేత నెలకొల్పబడిన ధర్మాన్ని అనుసరించి, బ్రాహ్మణులు మొదలైన కులాలవారు సంప్రదాయాలను 
అనుసరించి (ప్రవర్తించగలరు. 


క. సమయముతోడం గురియు వ । ర్షములు, గరము తేజ మెక్కి చరియించు నవ 

క్రనులై గ్రహంబు, లారో । గ్యము సౌఖ్యము సమధికముగం గలుగు నరులకున్‌. 313 
ప్రతిపదార్థం: సమయముతోడన్‌= సకాలంలో; వర్షములు= వానలు; కురియున్‌= కురుస్తాయి; (గ్రహంబులు= గ్రహాలు 
(కుజుడు, బుధుడు మున్నగు (గ్రహాలు); అవ(క్రములు+ఐ= వంకరటింకర కాని నడకతో; తేజము+ఎక్కి= మిక్కుటమైన 


కాంతిని పొంది; చరియించున్‌= తిరుగుతాయి; నరులకున్‌= మనుజులకు; ఆరోగ్యము= స్వాస్థ్యం, రోగాలు లేని సుఖస్టితి; 
సౌఖ్యము= సుఖం; సమ్‌+అధికముగన్‌+కలుగున్‌= మిక్కిలి ఎక్కువగా ఏర్పడుతుంది. 


తాత్సర్యం: వానలు సకాలంలో కురుస్తాయి. (గ్రహాలు వ(క్రగమనం లేకుండగా మిక్కుటమైన కాంతితో తిరుగుతాయి. 
మనుజులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. 


వ. ఇది కృతయుగప్రవర్తనంబు; త్రేతాద్వాపర యుగంబులందు. ద్రితయ ద్వయపాదంబుల ధర్మంబ వర్తిల్లు; 
నిట్టి తెజంగునం గాలగతు లనేకంబులు నాకుం బ్రత్యక్షసిద్దంబు లయ్యె; నీ వడిగిన యతీతానాగతంబు 
లయిన విశేషంబు లెటింగించితి; నింక నొక్క హితోపదేశంబు సేసెద; నాకర్ణింపుము. 314 


ప్రతిపదార్థం: ఇది= ఇది; కృత, యుగ, ్రవర్తనంబు= కృతయుగం నడిచే తెరగు; (త్రేతా, ద్వాపర, యుగంబులందున్‌= 
(త్రేతాయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ; (త్రితయ, ద్వయపాదంబులన్‌= మూడు, రెండు పాదాలతో; ధర్మంబు+అ= 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 673 


ధర్మమే; వర్తిల్లున్‌= విలసిల్లుతుంది; ఇట్టి+తెజంగునన్‌= ఈవిధంగా; కాల, గతులు= కాలపు నడకలు; అనేకంబులు= 
పెక్కురీతులు; నాకున్‌+ప్రత్యక్షసిద్దంబులు+అయ్యెన్‌= నాకు స్వానుభవపూర్వకంగా కన్పడినవి; నీవు+అడిగిన= నీవు (ప్రశ్నించిన; 
అతీత+అనాగతంబులు+అయిన= భూతకాలంలో జరిగినవి, భవిష్యత్కాలంలో జరుగబోయేవి అయిన; విశేషంబులు= 
ముఖ్యంగా పేర్కొనదగిన సంగతులు; ఎజింగించితిన్‌= తెలిపితిని; ఇంకన్‌= ఇకమీద; ఒక్క= ఒక; హిత+ఉపదేశంబు+చేసెదన్‌= 
నీ మేలు కోరి చెప్పేమాట వినిపిస్తాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: ఇంతవరకు నేను నీకు చెప్పింది కృతయుగంలో జరిగే తీరుతెన్నులు. త్రేతాయుగంలో మూడు 
పాదాలతో, ద్వాపరయుగంలో రెండుపాదాలతో ధర్మం వర్తిల్లుతుంది. ఈవిధంగా కాలచక్రం పలుమారులు తిరుగుతూ 
ఉంటుంది. ఆ విషయం నాకు స్వానుభవపూర్వకమైనది. జరిగిన సంగతులతో పాటు రాబోయే కాలంలో జరిగేవికూడ 
జోడించి వివరించి చెప్పాను. ఇక నీకు ఒక ముఖ్యమైన ఉపదేశం నీ మేలుకోరి చెపుతాను. సావధానంగా వినుము. 


క, ధరణీసురులకు నెప్పుడు. । గర మిష్టము సేయుమయ్య కౌరవవంశో 
త్తర! విప్రులు సంతుష్టిం | బొరసినం జేకుటు నశేషపుణ్యఫలంబుల్‌. 315 


ప్రతిపదార్థం: కౌరవ వంశ+ఉత్తర!= కౌరవ వంశంలో (శ్రేష్ణుడవు అయినవాడా!; ధరణీసురులకున్‌= (బ్రాహ్మణులకు; ఎప్పుడున్‌= 
ఎల్లవేళలలో; కరము= మిక్కిలి; ఇష్టము+చేయుము+అయ్య= కోరినదానిని నెరవేర్చు మయ్య; విప్రులు= (బ్రాహ్మణులు; 
సంతుష్ట్రిన్‌+పొరసినన్‌= సంతృప్తి చెందితే; అశేష పుణ్యఫలంబుల్‌= పెక్కు సుకృత్యాల ఫలితాలు; చేకుజున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: కౌరవవంశంలో (శ్రేష్టుడ వైన ఓ ధర్మరాజా! నీవు ఎల్లప్పుడూ బ్రాహ్మణులకు ఇష్టమైనదానిని చేయుము; 
ఎందుచేత నంటే, బ్రాహ్మణులు సంతృప్తి చెందితే సమస్తపుణ్యాలు కలుగుతాయికాబట్టి. 


సీ, సకలభూతములందు సదయాత్ముండవు గమ్ము; । పాలింపు ప్రజల నీ ప్రజల బోలె; 
విశదవృద్దాచారవేదివై ధర్మంబు | సలుపుము దురితవర్ణనము గాగ; 
నెు(గమి( బాప మొక్కించుక దొడరిన( | జయ్యన ప్రతికారశాలి వగుము; 
గర్వంబు విడువుము, గరము ప్రియంబును । నిజమునుగా వచోనియతి నడపు; 


తే. కాలగతు లెల్ల నెజింగి యస్టలితబోధ | యుక్తుండవు గమ్ము; భరతవంశోద్దవుండవు 
నీవు గావున నత్యంతనిర్మలుండవు । ప్రాజ్జుడవు; నీకు వేటి చెప్పంగ నేల? 316 


ప్రతిపదార్థం: సకల+భూతములందున్‌= అన్ని ప్రాణులపట్ట; సదయ+ఆత్ముండవు+కమ్ము= జాలితో కూడిన ఆత్మ కలవాడవు 
అగుము; (ప్రజలన్‌= (నీరాజ్యంలోని) జనులను; నీ, (ప్రజలన్‌+పోలెన్‌= నీసంతానంవలెనే; పాలింపు(ము)= ఏలుకొనుము; 
విశదవృద్ద+ఆచార, వేదివి+ఐ= తెల్లముగా ముసలివారి (ప్రవర్తనను తెలిసికొనే వాడివై; దురిత, వర్జనము+కాంగన్‌= పాపాలు 
వదలివేయబడినవి అగునట్టుగా; ధర్మంబు= ధర్మాన్ని; చలుపుము= ఆచరించుము; ఎణు(గమిన్‌= అజ్ఞానంచొప్పున; పాపము+ 
ఒక్కించుక= కొంచెం పాపం; తొడరినన్‌= ఏర్పడితే; చయ్యన= వెనువెంటనే; (ప్రతికారశాలివి+అగుము= మారుచేత చేసే 
వాడివి అగుము; గర్వంబు= గర్వాన్ని (అహంకారాన్ని); విడువుము= వదలి పెట్టుము; కరము= మిక్కిలి అయిన; ప్రియంబును= 
ఇష్టమును; వచస్‌+నియతి= మాటలాడే నియమం; నిజమును, కాన్‌= సత్యంతో కూడిందిగా; నడపు(ము)= నిర్వహించుము; 
కాల, గతులు+ఎల్లన్‌+ఎటింగి= కాలం ఏయే రీతులుగా నడచునో వాటిని అన్నింటిని తెలిసికొని; అస్థలిత, బోధ, 
యుక్తుండవు, కమ్ము= జారనట్టి జ్ఞానంతో కూడినవాడవు అగుము; నీవు; భరత, వంశ+ఉద్భవుండవు= భరతవంశంలో 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుట్టినవాడవు; కావునన్‌= కాబట్టి; అతి+అంత, నిర్మలుండవు= మిక్కిలి స్వచ్చమైన శీలం కలవాడవు; (ప్రాజ్ఞాడవు= బాగా 


అన్నివిషయాలను తెలిసికొనినవాడవు; నీకున్‌= నీకు; వేణు+అ= వేరుగా, ప్రత్యేకించి; చెప్పంగన్‌+ఏల= చెప్పటం ఎందుకు? 
(అంటే) చెప్పనవసరం లేదు. 


తాత్పర్యం: ఈ సృష్టిలో ఉన్న చరాచర మైన సమస్తభూతాలపట్ల జాలిగలిగినవాడవు కమ్ము. నీరాజ్యంలోని 
పౌరులను నీ కన్నబిడ్డలవలెనే పరిపాలించుము. ధర్మాన్ని నిర్ణయించుకొనేటప్పుడు, లోగడ జ్ఞానవృద్దులైన మహానుభావులు 
ఏవిధంగా ఆచరించారో పరిశీలించి, ఆవిధంగా (ప్రవర్తించుము. తెలియక కొంచెం పాప మేర్పడినా వెంటనే దానికి 
(ప్రాయశ్చిత్తము చేసుకొనుము. అహంభావాన్ని విడిచిపెట్టుము; సత్యాన్ని ప్రియాన్ని మాటాడుము; కాలాన్ని అనుసరించి 
జ్ఞానం పరిణతి చెందుతుందనే విషయాన్ని మరవకుండటంచేత, నీ తెలివితేటలు జారిపడకుండుగాక! నీవు 
భరతవంశంలో పుట్టినవాడవుకాబట్టి మిక్కిలి పవిత్రుడవు. కల్మషం లేనివాడవు. సర్వవిషయాలు బాగా ఎరిగిన 
ప్రాజ్ఞుడవు. నీకు ఇంతకంటె విస్తరించి చెప్పనవసరం లేదు. 


విశేషం: మహాభారతంలో పలుతావుల 'కాలగతి'ని గూర్చిన (ప్రస్తావన వస్తుంది. కాలగతులు తెలియకపోతే బోధ స్థలితం 

కావచ్చు ననే హెచ్చరిక ఇట గమనించతగింది. 

వ. అనిన విని యుధిష్టిరుండు “మునీంద్రా! నీయానతిచ్చిన వాక్యంబు లన్నియు నవహితుండ నై వింటి; 
నింతకుమున్ను నా యోపిన తెజింగున లోభమాత్సర్యాది దుర్గుణంబులు పరిహరింతు; నింకను భవదుక్తం 
బైన ధర్మశాసనంబును బ్రయత్నంబునం బాలించెదినని యతనికి(బ్రణమిల్లి మటియును బ్రాహ్మణప్రభావంబు 
వినువా డై యతనిం బ్రార్ధించినం దద్విషయం బైన యితిహాసం బతనికి నమ్మహాముని యిట్లని చెప్పె.31 7 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; విని= ఆలకించి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ముని+ఇంద్రా!= మునులలో ఇంద్రుడి 

వంటి వాడా!; నీ+ఆనతి+ఇచ్చిన= నీవు సెలవిచ్చిన; వాక్యంబులు+అన్నియున్‌= మాటలు అన్నింటిని; అవహితుండను+ఐ= 
శ్రద్దతో కూడినవాడనై; వింటిన్‌= ఆలకించాను; ఇంతకున్‌, మున్ను= ఇదివరకు; నా+ఓపిన, తెజంగునన్‌= నాకు శక్తి వంచన 
లేని తీరుగా; లోభ, మాత్సర్య+ఆది, దుర్గుణంబులు= అత్యాశ, అసూయ మొదలైన చెడులక్షణాలు; పరిహరింతున్‌= 
లేకుండేటట్టుగా చేస్తూ ఉన్నాను; ఇంకను= మరియును; భవత్‌+ఉక్తంబు+ఐన= నీచేత చెప్పబడిందైన; ధర్మ, శాసనంబును= 
ధర్మంతో కూడిన ఆనతిని; ప్రయత్నంబునన్‌= సాధనంచేత; పాలించెదన్‌= అనుసరిస్తాను; అని= అనిచెప్పి; అతనికిన్‌= 

(మార్కండేయమహర్షికి); (ప్రణమిల్లి= నమస్కారంచేసి; మణియును= ఇంకను; బ్రాహ్మణ, ప్రభావంబు= విప్రులయొక్క 

మహిమ; వినువా(డు+ఐ= ఆలకించటానికి కుతూహలం కలవాడై; అతనిన్‌= (ఆమార్కండేయమహర్షిని); (ప్రార్థించినన్‌= 

వేడగా; తద్‌+విషయంబు+ఐన= ఆ (బాహ్మణమహిమకు సంబంధించిన; ఇతిహాసంబు= పూర్వకాలంలో జరిగిన కథ; 
అతనికిన్‌= (ఆధర్మరాజుకు); ఆ+మహాముని= ఆమహర్షి అయిన మార్కండేయుడు; ఇట్టు+అని= ఈవిధంగా; చెప్పెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు: “మహామునీ! మీరు సెలవిచ్చిన మాటలన్నీ (శ్రద్దతో విన్నాను. 
ఇదివరకే నా శక్తివంచన లేకుండా అత్యాశ, అసూయ మొదలైన చెడుగుణాలను పరిహరిస్తూ ఉన్నాను. ఇప్పుడు 
మీచేత బోధించబడిన ఈ ధర్మశాసనాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తాను'- అని అంటూ మార్కండేయ మహర్షికి 
నమస్కరించి, (బ్రాహ్మాణ(ప్రభావాన్ని గురించి తెలియజెప్పుమని ప్రార్థించాడు. ఆ మహాముని ఆ అంశానికి 
సంబంధించిన ఒక ఇతిహాసాన్ని ఈవిధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 675 


మార్కండేయుండు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు సెప్పుట (సం. 3-190-1) 


చ. ఘను(డు పరిక్షితుం డన. బ్రకాశితు( డైన మహీవిభుండు భా 
నునిభు(డు భానువంశ్యు(డు వినూతనకీర్తి యయోధ్య యేలువా( 
డనుపము. డొక్కనాండు మృగయారతుందై చరియించె. గానన 
మ్మున నొకరుండ యిమ్ముల నపూర్వజవోగ్రహయాధిరూఢుండై. 318 


ప్రతిపదార్థం: ఘనుండు= గొప్పవాడు; పరిక్షితుండు+అనన్‌= పరిక్షితుడు అనేపేరుతో; ప్రకాశితుండు+ఐన= వెలుగొందిన; 
మహీ, విభుండు= భూమికి భర్త అయిన రాజు; భాను, నిభు(డు= సూర్యుడితో సమానుడైనవాడు; భానువంశ్యుండు= 
సూర్యవంశానికి చెందినవాడు; వినూతనకీర్తి= మిక్కిలి క్రొత్తదైన యశస్సు గల వాడు; అయోధ్య+ఏలువాండు= అయోధ్య అనే 
పట్టణం రాజధానిగా కల రాజ్యం ఏలే వాడు; అనుపముండు= సాటిలేని వాడు; ఒక్కనాండు= ఒకానొక దినమున; కాననమ్మునన్‌= 
అడవిలోపల; ఒకరుండు+అ= ఒంటరిగా; ఇమ్ములన్‌= ప్రీతితో; అపూర్వజవ+ఉ(గ, హయ+అధిరూఢుండు+ఐ= (క్రొంగ్రొత్తదైనది, 
వేగంచేత భయంకరమైనది అయిన గుర్రాన్ని ఎక్కినవాడై; మృగయా, రతుండు+ఐ= వేటలో మిక్కిలితమకం కలవాడై; 
చరియించెన్‌= తిరుగాడాడు. 


తాత్సర్యం: పూర్వకాలంలో అయోధ్యను పరిపాలించే ప్రభువు, సూర్యుడితో సమానమైన తేజస్సు కలవాడు, 
సూర్యవంశంలో పుట్టినవాడు, ముందెవ్వరును ఆర్జించనంత యశస్సు నార్జించినవాడు, సాటిలేని పరాక్రమ (ప్రాభవాలు 
కలవాడు అయిన పరిక్షితు డనే మహారాజు ఒకానొకనాడు అడవికి వెళ్ళి, సంప్రీతితో మిక్కిలి వేగంతో పరుగెత్తగల 
గుర్రాన్ని ఎక్కి వేటయందలి తమకంతో తిరుగాడజొచ్చాడు. 


వ. ఇవ్విధంబునం బెక్కుమృగంబుల వధియించుచు. గ్రుమ్మరువా€ డొక్కయెడ. 319 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పెక్కుమృగంబులన్‌= అనేకజంతువులను; వధియించుచున్‌= చంపుతూ; 
(క్రుమ్మరువాండు= తిరిగేవాడు; ఒక్క+ఎడన్‌= ఒకచోటున. 


తాత్సర్యం: ఆవిధంగా పెక్కుమృగాలను వేటాడుతూ ఆ అడవిలో ఒకచోట. 


ఆ. మదగజాభిరామ మృదులయానం బొప్ప । నల్లం బొలయుచును లతాంతరముల. 
గరములీల6 గమ్మవిరులు గోయుచునున్న । పువ్వుంబోండి నొక్క పొలంతిం గనియె. 320 


ప్రతిపదార్థం: మదగజ+అభిరామ, మృదుల, యానంబు+జఒప్పన్‌= మదించిన ఏనుగువలె అందమైన మృదువైన నడక 
ఒప్పారగా; అల్లన్‌= మెల్లమెల్లగా; పొలయుచును= తిరుగాడుతూ; లతా+అంతరములన్‌= తీగలమధ్య; కరములీలన్‌= మిక్కుటమైన 
హొయలుతో; కమ్మవిరులు= అందమైన పూవులు; కోయుచున్‌+ఉన్న= (త్రుంచుతున్న; పువ్వుబోండిన్‌= పరిమళించే పువ్వువంటి 
మేను కలదానిని; ఒక్కపొలంతిన్‌= ఒక (స్త్రీని; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: ఆమహారాజు ఒక అందగత్తెను చూచాడు. ఆమె మదించిన ఏనుగునడకవంటి నడక కల సొగసరి. 
మెల్లమెల్లగా నడయాడుతూ, పువ్వువంటి సుకుమారసుందరమైన దేహం కల ఆ జవరాలు తీగలమధ్యకు చొరబడి, 
పరిమళపుష్పాలను కోస్తూ తిరుగుతున్నది. 


జన శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కని యంత. గదిసి యా కా । మిని యొప్పుల( జూడ్కి దగుల మీటిన తమకం 
బున ననిమిషలోచను. డై | జననాథుండు మదనబాణసంహతి( దూలెన్‌. 321 


ప్రతిపదార్థం: కని= చూచి; అంతన్‌= అంతట; కదిసి= సమీపించి; ఆ, కామిని+ఒప్పులన్‌= ఆజవ్వనిసాగసులయందు; 
చూడ్కి= చూపు; తగులన్‌= తగులుకొనటంవలన; మీణీన= అతిశయించిన; తమకంబునన్‌= మోహంతో; అనిమిషు 
లోచను(డు+ఐ= మూతపడని కన్నులు కలవాడై; జననాథుండు= రాజు (పరిక్షితుడు); మదన, బాణ, సంహతిన్‌= మన్మథుడి 
తూపులతాకిడిచేత; తూలెన్‌= ఇటునటు చలించెను. 


తాత్సర్యం: ఆ ఒప్పులకుప్ప అయిన అందగత్తెను చూచి, ఆ మహారాజు ఆమెదగ్గరకు వెళ్లి కనురెప్పలు మూయకుండ 
ఆమెను చూడసాగాడు. అంతట అతడు మన్మథుడి తూపులచేత కొట్టబడి తూలిపోయాడు. 


వ. అదియును నతిసుందరం బైన తదీయమూర్తివిభవంబునకు మెచ్చి సాభిప్రాయంబుగా నవలోకించె; నంత 
నమ్మహీకాంతుం డక్కాంత కి ట్లనియె. 322 


ప్రతిపదార్థం: అదియునున్‌= ఆమెయును; అతిసుందరంబు+ఐన= మిక్కిలి అందమైనట్టి; తదీయ, మూర్తి, విభవంబునకున్‌= 
ఆతడియొక్క ఆకారసంపదకు; మెచ్చి= గొప్పగా ఎంచి; స+అభిప్రాయంబుగాన్‌= (వలపుతో కూడిన) ఆలోచనతో కూడినట్టిదిగా; 
అవలోకించెన్‌= చూచింది; అంతన్‌= పిదప; ఆ+మహీ, కాంతుండు= భూమికిభర్త అయిన ఆ రాజు; ఆ+కాంతకున్‌= ఆ 
సౌందర్యవతితో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: తనవైపు వలపుచూపులు సారించిన రాజుగారి సుందరాకృతికి సంతోషించి, ఆ సుందరాంగికూడ 
ఆతడిపై నర్మగర్భ మైన ఓరచూపులు ప్రసరింపజేసింది. అప్పుడు ఆమహారాజు ఆసౌందర్యవతితో ఇట్టా పలికాడు. 
ఉ. “ఎవ్వరి దాన వంబుజదళేక్షణ! యేకత మిట్టు లేల నీ 

వివ్వనభూమియందు. జరియించెదు? నావుడు( 'దండ్రిపంపునం 

దివ్వనభూమియందు. జరియించెద సద్వరు€ గోరి; కన్య; నే 

నెవ్వరిదాన( గావలయు నేర్పడం జెప్పుము రాజనందనా!' 323 


ప్రతిపదార్థం: అంబుజ, దళ+-ఈక్షణ!= తామరపువ్వురేకులవంటి కన్నులు కలదానా!; ఎవ్వరిదానవు= నీవు ఎవరికి చెందినదానవు; 
ఏకతము+ఇట్టులు= ఒంటరిగా ఈరీతిగా; ఏల= ఎందుకొరకు; నీవు; ఈ+వనభూమియందున్‌= ఈ అడవిసీమలో; 
చరియించెదు= తిరుగాడుతున్నావు? నావుడున్‌= అని అడుగగా; రాజనందనా!= ఓ రాజకుమారా! తండ్రిపంపునందున్‌= 
మానాన్నగారి ఆనతి చొప్పున; -ఈ+వనభూమియందున్‌= ఈ అడవిలో; సత్‌+వరున్‌+కోరి= మంచిభర్తను పడయ నెంచి; 
చరియించెదన్‌= తిరుగుతున్నదానను; కన్యను= పెండ్లికాని దానను; ఏన్‌= నేను; ఎవ్వరిదానన్‌+కావలయున్‌= నేను ఎవరికి 
చెందినదానను కావలయునో; ఏర్పడన్‌+చెప్తుము= (నీవే యోచించి) నిర్దారణ చేసి తెలుపుము. 


తాత్సర్యం: “పద్మప(త్రాలవంటి అందమైన కన్నులు గల ఓచిన్నదానా! నీవు ఎవ్వరిదానవు? ఇక్కడ, ఈ అడవిలో 

ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? ' అని ఆ మహారాజు ఆమెను ప్రశ్నించాడు. అంతట ఆమె, 'ఓరాజకుమారా! 

నేను పెండ్లికాని జవరాలను. తండ్రి ఆనతిచొప్పున ఈ అడవిలో మంచిపెండికొడుకును అన్వేషిస్తూ తిరుగుతున్నాను. 
౧ ca = 

ఇప్పుడు ఆలోచించి చెప్పుము. ఇక నేను ఎవ్వరిదానను కావలయునో”. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 677 


విశేషం: ఈ పద్యంలోని సంభాషణచారిమ గమనించదగింది. 'అంబుజదళేక్షణ' అనే సంబోధనలోని స్వారస్యం సుస్పష్టం. 
అంతేకాక, రాజుమాటలు నర్మగర్భాలు. ఆమె సమాధానం రాజు చాతుర్యానికి తీసిపోలేదు. 'రాజనందనాి అనే సంబోధనం 
మాత్రమేకాక - “ఏను కన్యను, సద్వరుం గోరి ఈ అడవిలో గ్రుమ్మరుచుంటిని - నేను ఎవ్వరి దానం గావలయును - 
ఏర్పడణెప్పుము' అనే మాటలోని సద్యఃస్ఫూర్తి స్వారస్యం గమనించతగింది. ఈ పద్యం (ప్రబంధకవులకు ఒజ్జబంతి అయింది. 
మనుచరిత్రలో పెద్దన వ్రాసిన సుప్రసిద్దపద్యం - 'ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిం జరించె దోట లే కివ్వనభూమి” - 
అనేది - ద్విరుక్తవకార (ప్రాసతో భాషలోను, భావంలోను, ఛందస్సులోను ఎజ్జనపద్యానికి మనోహరమైన (ప్రతికృతి అని 
చెప్పవచ్చును. ఎజ్జనమహాకవి కూడ ఈ పద్యం తదుపరి వ్రాసిన వచనంలో 'దాని ప్రగల్భవచనంబులకు” అని ఈ పద్యంలోని 


సంభాషణచారిమను సూచించాడు. 

వ. అనిన దానిప్రగల్ణవ చనంబులకు నధికవిలోలుం డై భూపాలుండు దనయభిలాషం బెటింగించిన నమ్మగువ 
'నన్నెన్నండును జలవిహారంబునకు( జొనుపకుండు నది; యట్లయిన నిన్ను వరియించెది ననిన వాడును 
దత్సమయంబున కొడంబడి దానిం దోడ్కొని పురంబునకు( జనుదెంచి యిష్టసుఖతత్ప్సరుం డయి యుండె; 
నంత నొక్క శరత్సమయంబునందు. 324 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; దాని= ఆమెయొక్క; ప్రగల్భ, వచనంబులకున్‌= తెలివితేటలతో కూడిఉన్న మాటలకు; 
అధిక, విలోలుండు+ఐ= ఎక్కువగా చలించినవాడై; భూపాలుండు= రాజు (ఆ పరిక్షితుడు); తన+అభిలాషంబు= తనకోరిక; 
ఎజీంగించినన్‌= తెలుపగా; ఆ+మగువ= ఆవనిత; నన్నున్‌+ఎన్నండును= నన్ను, ఎప్పుడుకూడా; జల, విహారంబునకున్‌= 
నీటిలో విహరించటానికి; చానుపక+ఉండునది= నియమించకుండ ఉండవలె; అట్టు+అయినన్‌= ఆవిధంగా అయితే; నిన్నున్‌; 
వరియించెదన్‌= (వలపుతో) ఎన్నుకొంటాను; అనినన్‌= అని చెప్పగా; వాడును= (ఆపరిక్షితుడును); తద్‌+సమయంబునకున్‌= 
ఆమె పెట్టిన ఒప్పందానికి; ఒడంబడి= అంగీకరించి; దానిన్‌= ఆమెను; తోడ్కొని= వెంటనిడుకొని; పురంబునకున్‌= 
(రాజధాని) పట్టణానికి; చనుదెంచి= వెళ్ళి; ఇష్ట, సుఖ, తత్‌+పరుండు+అయి+ఉండెన్‌= తనకు నచ్చిన సౌఖ్యాలను 
అనుభవించటంలో ఏకాగ్రత కలవాడై, ఉన్నాడు; అంతన్‌= అటుపిమ్మట; ఒక్క= ఒక; శరద్‌సమయంబునందున్‌= శరదృతువులో. 


తాత్సర్యం: రాజు ఆమెసమాధానవచనాలలోని తెలివితేటలు గుర్తించాడు. అంతకుముందే ఆరాజు ఆమె 
రూపసౌందర్యానికి ముగ్గుడైనాడు. ఇప్పుడు ఆమె వాక్సాతుర్యంవలన, మరింత ముగ్దుడయ్యాడు. ఇంక అతడు 
ఆమెకు తనవలపు తలపు వెల్లడించాడు. ఆమె తన సమ్మతి తెలుపుతూ ఒక ఒడంబడిక సూచించింది - ఆతడు 
తనను ఎప్పుడూ జలవిహారానికి నియోగించరాదని. ఆతడు ఆ ఏర్పాటుకు అంగీకరించి ఆమెను తనతోపాటు 
వెంటబెట్టుకొని తనరాజధాని నగరానికి చేరాడు. అతడు అటు కొంతకాలం తాను కోరిన సుఖాలను అనుభవిస్తుండగా 
శరదృతువు వచ్చింది. 


విశేషం: ఇట - 'అధికవిలోలుండై' అనే ప్రయోగంలోని స్వారస్యం గమనించదగింది. రాజు తొలుదొల్ప ఆమె స్వరూపసౌందర్యానికి 
- 'విలోలుడు'. తదుపరి ఆమె 'ప్రగల్భవచనాలకు' ఇప్పుడు - 'అధికి విలోలుడు. 
చ.  అతులితపుష్పవల్లవ ఫలాన్వితభూరుహభూరివల్లరీ 

వితతము. జారుకైరవనవీనసరోరుహషండమండలా 

యతసరసీమనోహరము నైన పురోపవనంబునన్‌ సము 

న్నతవిభవుండు వాసభవనంబు లొనర్పంగ6 బంచి యిమ్ములన్‌. 325 


లా శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతులిత, పుష్ప, వల్లవ, ఫల+అన్విత, భూరుహ, భూరి, వల్లరీ, వితతమున్‌= సాటి లేని పువ్వులు, చిగురుటాకులు, 
పండ్లతో కూడిన చెట్టయొక్కయు, గొప్పతీగెలయొక్కయు సముదాయాలు కలిగినదిన్నీ; చారు, కైరవ, నవీన, సరోరుహ, షండ, 
మండల+ఆయత, సరసీ, మనస్‌+హరమును= సుందరమైన తెల్లకలువల, (క్రొం(గొత్తపద్మాలగుంపుల గుండ్రని ఆవరణలుకల 
నిడువైన సరస్సులచేత మనస్సును హరించేది; ఐన=ఐనట్టి; పుర+ఉపవనంబునన్‌= నగరమందలి= ఉద్యానవనంలో; ఇమ్ములన్‌= 
ప్రీతితో; సమ్‌+ఉన్నత, విభవుండు= మిక్కిలి ఎత్తయిన సంపద కలవాడు - ఆ మహారాజు; వాసభవనంబులు= ఉండటానికి 
అనువైన మందిరాలు; ఒనర్చంగన్‌= నిర్మించటానికి; పంచి= ఆజ్ఞాపించి. 


తాత్పర్యం: ఆ పరిక్షితమహారాజు ప్రీతితో తనరాజధానిలోని ఉద్యానవనంలో (క్రీడించటానికి అనువైన భవనాలను 

నిర్మించటానికి ఆజ్ఞాపించాడు. ఆ ఉద్యానవనం మిక్కిలి సుందరమైనది. అందులో సాటిలేని పుష్పాలతో 

చిగురుటాకులతో విలసిల్లే గొప్పచెట్టు, లతలు ఉన్నాయి. ఆ ఉద్యానవనంలోని సరస్సులు, గొప్పవైశాల్యం కలవి. 
వ ¢7 హ్‌ 

అందులో తెల్లకలువలు, పద్మసంతతులు మనోహరాలై వికసిస్తూ ఉంటాయి. 


విశేషం: నన్నయ వృత్తాలు సుకుమారసుందర సంస్కృత సమాసాలతో - 'అక్షర రమ్యత తొలుకాడుతూ ఉంటాయి. 
ఈపద్యం వ్రాసినది ఎజ్జునమహాకవి అయినను, ఇందు నన్నయ శయ్య గుబాళిస్తున్నది. ఎజ్జనయే తాను 'తద్రచనయకా” 
నన్నయను అనుకరించినట్లు ఆరణ్యపర్వం చివర (ప్రకటించాడు కదా! 


క. దేవీసహితంబుగ6 బృ । థధ్వీవరు( డవ్వనమునందు విహరించె ఘనాం 
తావసరవాసరంబుల । భావితపద్మవనపవనపరిచితు( డగుచున్‌. 326 


ప్రతిపదార్థం: దేవీ, సహితంబుగన్‌= భార్యతోపాటుగా; పృథ్వీ; వరుండు= రాజు (పరిక్షితుడు); ఆ+వనమునందున్‌= ఆ 
అడవిలో; ఘన+అంత+అవసరవాసరంబులన్‌= వర్షాకాలం పూర్తిఅయిన పిమ్మట వచ్చే శరదృతువులోని రోజులలో; భావిత, 
పద్మవన, పవన, పరిచితుండు+అగుచున్‌= తామరపూవులతోటనుండి వెలువడే గాలియొక్క పరిమళంతో నెయ్యంకలవాడై; 
విహరించెన్‌= (ప్రీతితో తిరుగాడాడు. 


తాత్సర్యం: ఆ పరిక్షిన్మహారాజు ఆ శరదృతువులోని దినాలలో తామరపువ్వులతోటలనుండి ప్రసరించే పరిమళంతో 
కూడిన గాలులు పీలుస్తూ, తనదేవేరితో కలిసి ఆ అడవిలో విహరించాడు. 


వ. అంత నొక్కనా(డు నితాంతఘర్మజలకణకలితశరీరుండై ప్రియాసమేతంబుగా వాసగృహంబు వెలువడి 
తత్సమీపంబున నతిమనోహరం బయిన కమలాకరంబు( గని దాని తీరంబున నయ్యుగ్మలి నునిచి తాను 
గృతావగాహుం డై. 327 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; ఒక్కనా(డు= ఒకానొక దినమున; నితాంత, ఘర్మజల, కణ, కలిత, శరీరుండు+ఐ= 
ఎడతెగని చెమ్మటనీటి బొట్టులచేత కూడిన మేను కలవాడై; ప్రియా సమేతంబుగాన్‌= వలపుగత్తెతో పాటుగా; వాస, గృహంబు= 
నివసించే ఇల్లు; వెలువడి= బయటకు వచ్చి; తత్‌+సమీపంబునన్‌= ఆచోటికి దగ్గరగా ఉన్న; అతి, మనస్‌+హరంబు+ఐన= 
మిక్కిలి సుందరమైన (మనస్సును మిక్కుటంగా ఆకర్షించే దైన); కమల+ఆకరంబున్‌= సరస్సును; కని= చూచి, దాని, 
తీరంబునన్‌= దాని (ఆకొలనియొక్క) ఒడ్డున; ఆ+ఉగ్మలిన్‌= ఆ పొలతిని; ఉనిచి= ఉంచి; తాను= (ఆ పరిక్షితుడు); 
కృత+అవగాహుండు+ఐ= నీటిలోకి దిగినవాడై. 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 679 


తాత్సర్యం: అంతట, ఒకానొక దినమున ఆ పరిక్షిన్మహారాజు చెమటబిందువులచేత తడిసిన దేహం కలవాడై 
పియురాలితోపాటు తనవిడిదిఇల్లును వెలువడివచ్చి, ఎదుట మనోహరమైన ఒక కొలనును, తామరపువ్వులతో 
కళకళలాడుతున్న దానిని చూచాడు. అతడు తనషపేయసిని ఆకొలనుగట్టున ఉంచి, తాను ఆ నీటిలోకి దిగాడు. 


క “మే లై యున్నది జలము వి । శాలనయన! చెమట వోవ( జయ్యన దేహ 
క్షాళన మొనరింపు' మనిన । నా లేమ దరస్మితాననాంబుజ యగుచున్‌. 328 


ప్రతిపదార్థం: విశాలనయన!= నిడివిఅయిన కన్నులు కలదానా!; జలము= నీరు; మేలు+ఐ+ఉన్నది= చాల బాగా ఉన్నది; 
చెమట+పోవన్‌= స్వేదజలం పోయేటట్టుగా; చయ్యన= వేగంగా; దేహ, క్షాళనము= మేను కడుగుకొనటం, స్నానం చేయటం; 
ఒనరింపుము= చేయుము; అనినన్‌= అని చెప్పగా; ఆ, లేమ= ఆ వనిత; దరస్మిత+ఆనన+అంబుజ+అగుచున్‌= చిరునవ్వుతో 
కూడిన ముఖపద్మం కలదై. 


తాత్పర్యం: 'నిడివిఅయిన కన్నులు గల ఓచిన్నదానా! ఈ సరోవరంలోని నీరు మిక్కిలి నిర్మలంగా ఉన్నది. 
నీవుకూడా, నీశరీరంలోని చెమట పోగొట్టుకొనటానికై సంప్రీతితో రివ్వున ఈ కొలనులో దిగి స్నానం చేయుము” 
అని ఆ రాజు చెప్పగా విని ఆమె తనముఖపద్మంలో చిరునవ్వు వెల్లివిరిసేటట్టుగా. (తరువాతిపద్యంతో అన్వయం) 


ఆ. మడుగు సొచ్చి మునిగి మాయ మై పోయిన । నద్దుతాత్ముం డగుచు నవనివిభుండు 
మడుగు గలయ వెదకి మానిని. గానక | జలము లెల్ల వెడల. జల్లె గడంగి. 329 


ప్రతిపదార్థం: మడుంగు+చొచ్చి= సరోవరంలోకి ప్రవేశించి; మునింగి= నీటిలో అణగి; మాయము+ఐ+పోయినన్‌= కనుపించకుండ 
అంతర్జానమై పోగా; అవని విభుండు= భూమికి భర్తఐనరాజు; అద్భుత+ఆత్ముడ+అగుచున్‌= అచ్చెరువుతో నిండిన 
ఆత్మకలవాడు బౌతూ; మడు(గు= కొలను; కలయవెదకి= పూర్తిగా గాలించి; మానినిన్‌= మగువను; కానక= అరయక; 
కడ(గి= పూని; జలములు+ఎల్లన్‌= నీళ్ళుఅంతటిని; వెడలన్‌+చల్లెన్‌= బయటకు పోయేటట్లు చిమ్మివేశాడు. 


తాత్సర్యం: ఆసరోవరంలోకి (ప్రవేశించి ఆమె అదృశ్యమయిపోయింది. అంతట రాజు మిక్కుట మైన ఆశ్చర్యం 
పొంది, ఆకొలను అంతటిని గాలించాడు. ఎంత వెదకినా ఆమె కన్పించలేదు. అందుచేత ఆ రాజు ఆ కొలనిలోని 
నీటి నంతటిని వెలికి చిమ్మివేశాడు. 


వ. ఇట్లు సల్లి యందు మండూకంబు లనేకంబు లున్నం జూచి 'యివి మత్రియాంగనను మ్రింగినవి గా కేమి 
యని కలుషించి యనుచరులం బిలిచి 'నాకు(బ్రియంబు సేయవలసినవారు గలిగినం బుడమిం గల కప్పల 
నెల్లం బొడవడంగించునది' యని పంచిన నలుదిక్కులకుం జని తదీయ కింకరవర్గంబు. 330 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా, చల్లి= (నీటిని) విరజిమ్మి; అందున్‌= (ఆకొలనునందు); మండూకంబులు= కప్పలు; 
అనేకంబులు= పెక్కు; ఉన్నన్‌+చూచి= ఉండటం తిలకించి; ఇవి= (ఈ కప్పలు); మత్‌+(ప్రియా+అంగనను= నాయొక్క 
వలపుకత్తెను; (మైంగినవి= భక్షించినవి; కాక+ఏమి= ఇదికాక ఇంక వేరుగా ఏమి జరిగిఉంటుంది?; అని= అని; కలుషించి= 
కోపంచెంది; అనుచరులన్‌+పిలిచి= సేవకులను రావించి; నాకున్‌= నాకు; [ప్రియంబు+చేయవలసినవారు= ప్రీతిని 
ఘటించవలసినవారు; కలిగినన్‌= ఉన్నచో; పుడమిన్‌+కల= భూమిపై ఉన్నట్టి; కప్పలన్‌+ఎల్లన్‌= కప్పలను అన్నింటిని; 
పొడవు+అడంగించునది= చంపేది; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; తదీయ కింకరవర్గంబు= ఆతడి సేవకుల సమూహం; 
నలుదిక్కులకున్‌+చని= నాలుగు వైపులకు వెళ్ళి. 


జ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈవిధంగా ఆ కొలనులోని నీటినంతా బయటికి చిమ్మి. అందులో పెక్కు కప్పలు ఉండటం రాజు 
చూచాడు. అతడు ఆ కప్పలే తన ప్రేయసిని మ్రింగాయని తలపోసి, తనసేవకులను పిలిచి ఈ విధంగా 
ఆజ్ఞాపించాడు; 'నాకు ప్రీతి ఘటించవలె ననే తలపు మీకు ఉన్నట్లయితే ఈ భూలోకంలో ఉన్న కప్పల నన్నిటిని 
సంహరించండి”. అంత ఆరాజభటులు నలుదిక్కులకు వెళ్ళారు. 


ల 


కొల(కుల వాగులన్‌ నదుల. గ్రోవుల బావుల నిర రంబులం 

గలయంగ రోసి రోసి వడి. గప్పలం గుప్పలుగా వధించుచో 

నలుగుల మందు భేకనివహంబు గనుంగొని భేకనాయకుం 

డలఘుతపస్విరూపమున నా నృపుపాలికి వచ్చి యిట్లనున్‌. 331 


ప్రతిపదార్థం: కొల(కులన్‌= మడుగులను; వాగులన్‌= చిన్నఏరులను; నదులన్‌= పెద్దఏరులను; (క్రోవులను= నీళ్ళు పారే 
(ప్రదేశాలను; బావులన్‌= నూతులను; నిర్గ రంబులన్‌= సెలయేజులను; కలయంగన్‌= పూర్తిగా; రోసి, రోసి= వెదకి వెదకి; 
వడిన్‌= వేగంగా; కప్పలన్‌= కప్పలను; కుప్పలుగాన్‌= మేటలు పడేటట్టుగా; వధించుచోన్‌= సంహరించటంచేత; అలుగులము+ 
అందు= వెతచెందే; భేక, నివహంబు= కప్పలసముదాయాన్ని; కనుంగొని= చూచి; భేక, నాయకుండు= కప్పల అధినేత; 
అలఘుతపస్విరూపమునన్‌= గొప్పబుషి ఆకారంతో; ఆ నృపుపాలికిన్‌= ఆ రాజు దగ్గరకు; వచ్చి= ఏగుదెంచి; ఇట్టు+అనున్‌= 
ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ రాజభటులు నీరుండే తావులు అన్నిటిని-చెరువులు, మడువులు, సెలయేరులు, వాగులు, నదులు, 
వాననీరు పోవటానికై (త్రవ్విన కాలువలు అన్నిటిని వెదకి వెదకి కప్పలను చంపసాగారు. అంతట ఆకులత చెందిన 
కప్పులను చూచి, కప్పలనాయకుడు ఒక మహర్షిరూపం ధరించి రాజుకడకు అరుదెంచి, ఈవిధంగా అన్నాడు. 


ఉ.  'అక్కట! లోకమెల్ల నగ నాఅడి కప్పలం జంప నేల? యిం 
దెక్కడి పెంపు గల్లు( బృథివీశ్వర! కోపము డింపు; కప్పలం 
జక్కని చూడ్మిం జూడు; మిది చాల నధర్మము' నావుడున్‌ విభుం 
'దెక్కడి మాట? నాసతికి నెగ్గొనరించెం గడంగి భేకముల్‌.' 332 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; లోకము+ఎల్లన్‌= లోకంలోని జనులందరూ; నగన్‌= నవ్వగా; ఆజడి= వ్యర్థంగా; కప్పలన్‌= 
కప్పలను, చంపన్‌+ఏల= వధించటం ఎందుకు?; ఇందున్‌= (ఈవిధంగా సంహరించేపనిలో); ఎక్కడి పెంపు+కల్నున్‌= 
ఎక్కడినుండి గొప్పతనం లభిస్తుంది?; పృథివీ+-ఈశ్వర!= భూమికి అధిపతి వైన ఓమహారాజా!; కోపమున్‌= ఆగ్రహాన్ని; డింపు= 
(క్రిందకు నెట్టుము అనగా తగ్గించుకొనుము; కప్పలన్‌= కప్పలను; చక్కని, చూడ్కిన్‌+చూడుము= మంచి చూపులతో 
చూడుము; ఇది= (ఈవిధంగా కప్పలను చంపటం); చాలన్‌+అధర్మము= మిక్కిలి అన్యాయం; నావుడున్‌= అని చెప్పగా; 
విభుండు= రాజు; ఎక్కడిమాట= ఏ తీరుతెన్ను కల పలుకు?; నాసతికిన్‌= నా భార్యకు; భేకముల్‌= కప్పలు; కడంగి= పూని; 
ఎగ్గు= కీడు; ఒనరించెన్‌= చేశాయి. 


తాత్పర్యం: “ఇది ఎంత ఆశ్చర్యం! మహారాజా! నీవు ఆలోచించావా? కప్పలను ఈవిధంగా సంహరించటం 
అన్యాయం. లోకమంతా ఈ నికృష్ణ్టవర్యను చూచి నవ్వుతున్నది సుమా! దీనివలన నీకు ఏవిధమైన గొప్పదనం కూడా 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 681 


రాదు కదా! మహారాజా! నీఆ(గ్రహాన్ని తగ్గించుకొనుము. కప్పులపై జాలిచూపు సారించుముి అని మహర్షిరూపంలో 
ఉన్న భేకనాయకుడు అడిగాడు. అంతట రాజు “ఏమయ్యా! నీవు ఈవిధంగా తగవు చెప్పుతున్నావు; ఈకప్పలు 
నా ప్రేయసికి కీడు చేశాయి కాబట్టే నేను కసిదీర్చుకొంటున్నాను. ఇది న్యాయమే” అని సమాధానమిచ్చాడు. 


క. “నా యిష్టవనిత మ్రింగిన । మాయపుయుర్వు లివి వీని మడియింతు మునీం 
ద్రా! యుడుగుము నీ వనుటయు | నాయన యత్యంతదుఃఖితాత్స్ముం డగుచున్‌. 333 


ప్రతిపదార్థం: నా+ఇష్టవనితన్‌= నాకు ప్రీతికరమైన వనితను, నాప్రేయసిని; మ్రింగిన= భక్షించిన; మాయపున్‌+పుర్వులు+ఇవి= 
దొంగ కీటకాలు ఇవి; వీనిన్‌= వీటిని; మడియింతున్‌= చంపుతాను; ముని+ఇంద్రా!= మునులలో ్రేష్టుడా!; ఉడుగుము= 
మానుము; నీవు; అనుటయున్‌= అనిచెప్తుటయున్నూ; ఆయన= (ఆముని); అతి+అంత, దుఃఖిత+ఆత్ముండు+ అగుచున్‌= 
మిక్కిలి వెతచెందిన ఆత్మ కలవాడు జౌతూ. 


తాత్సర్యం: 'నా (ప్రేయసిని [మింగిన దొంగ పురుగులు ఈ కప్పలు; వీటిని సంహరిస్తాను. ఓమునీంద్రా! నీప్రయత్నాన్ని 
ఇంక విరమించుము" అని ఆ రాజు సమాధానం చెప్పాడు. రాజు మాటలు వినిన ఆ మునివరేణ్యుడు మిక్కుటంగా 
వెత చెందాడు. 


వ. “ఏను మండూకనాయకుండ; నాయు వనువా(డ; నమ్మగువ నా కూతురు సుశోభన యనునది; దానిచేత 
ననేకులుబేలువడిరి; నీవెంతవాండ?' వనిన నప్పరిక్షితుం 'డట్లేని నాకు నమ్మెలంతుకందెచ్చి యొప్పింపవలయు'” 
నని ప్రార్దించిన నతండు నవ్వుచు నవ్వామనయనం దలంపున రావించి యారాజునకు నిచ్చి, దానిం జూచి 
కోపించి “నీవు గడుం జెట్టవు; ప్రసిద్దు లగు రాజులం బెక్కండ్రం జిక్కులం బెట్టితివి గావున నీకుం బుట్టెడు 
కొడుకులు కపటవర్తను లయ్యెడు" మని కూంతు శపియించి, మండూకరాజు నిజేచ్చం జనియె; 
బరిక్షితుండును సంప్రాప్త్రమనోరథుండయి సుశోభనయందు.గ్రమంబున శలుండును నలుండును 
వలుండును నను మువ్వురు గొడుకులం బడసి, యం దగ్రజుండయిన శలు నభిషిక్తుం జేసి తపోవనంబున 
కరిగె నంత. 334 


ప్రతిపదార్థం: ఏను= నేను; మండూక, నాయకు(డన్‌= కప్పలకు రాజును; ఆయువు అనువా(డన్‌= ఆయువు అనే పేరుగలవాడను; 
ఆ+మగువ= ఆ వనిత; నా, కూంతురు= నా పుత్రిక; సుశోభన+అను+అది= సుశోభన అనే పేరు కలది; దానిచేతన్‌= 
ఆమెచేత; అనేకులు= పెక్కుమంది; బేలు+పడిరి= మోసపోయారు; నీవు+ఎంతవా(డవు= నీవు ఏమా(త్రపువాడివి? (అనగా ఆ 
అందరి కంటె నీవు ఏమాత్రం తెలివికలవాడవు కావు అని భావం); అనినన్‌= అని చెప్పగా; ఆ+పరిక్షితుండు; అట్టు+ఏనిన్‌= 
ఆవిధం నిజమే అయితే; నాకున్‌= నాకు, ఆ మెలంతుకన్‌= ఆ పొలతిని; తెచ్చి= తీసికొనివచ్చి; ఒప్పింపవలయున్‌= 
సమ్మతింపచేయవలెను; అని, ప్రార్థించినన్‌= వేడికొనగా; అతండు= (ఆ కప్పలదొర); నవ్వుచున్‌= నవ్వుతూ; ఆ+వామనయనన్‌= 
ఆ అందమైన కన్నులు కలదానిని; తలంపునన్‌= స్మరణమా(త్రం చేతనే; రావించి= వచ్చేటట్టుచేసి; ఆరాజునకున్‌= ఆ(ప్రభువుకు; 
ఇచ్చి= ఆమెను ఇచ్చి; దానిన్‌+చూచి= ఆమెను చూచి; కోపించి= ఆగ్రహం చెంది; నీవు; కడున్‌+చెట్టవు= మిక్కిలి చెడ్డదానవు; 
ప్రసిద్దులు+అగు= పేరుకెక్కిన; రాజులన్‌= (ప్రభువులను; పెక్కండ్రన్‌= పలువురను; చిక్కులన్‌+పెట్టితివి= కష్టాల పాలు 
చేశావు; కావునన్‌= కాబట్టి; నీకున్‌+పుట్టెడు, కొడుకులు= నీకు పుట్టే పుత్రులు; కపట, వర్తనులు+అయ్యెడున్‌= మోసంతో 
నిండిన ప్రవర్తన కలవారు జొతారు; అని; కూంతున్‌= పుత్రికను; శపియించి= శాపం పెట్టి; మండూకరాజు= కప్పులదొర; 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిజ+ఇచ్చన్‌= తన కోరిక (ప్రకారం; చనియెన్‌= వెళ్ళాడు; పరిక్షితుండును= పరిక్షితుడు అనే ఆ రాజున్నూ; సంప్రాప్త 
మనోరథుండు+ఐ= ఒడగూడిన కోరిక కలవాడై; సుశోభనఅందున్‌= సుశోభన అనే దేవియందు; (క్రమంబునన్‌= వరుసగా; 
శలుండును; నలుండును; వలుండును; అను= అనే పేర్టుకల; మువ్వురు, కొడుకులన్‌= ముగ్గురుపుత్రులను; పడసి= పొంది; 
అందున్‌= (ఆకొడుకులలో); అ(గ్రజుాండు+అయిన= మొదట పుట్టిన వా డయిన; శలున్‌= శలుడిని; అభిషిక్తున్‌+చేసి= రాజ్యం 
ఏలుటకు పట్టం కట్టి; తపస్‌+వనంబునకున్‌= తపస్సుచేసికొనే అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= పిమ్మట. 


తాత్సర్యం: 'ఓమహారాజా! నేను బుషివరేణ్యుడను కాను. నేను కప్పలదొరను. నాపేరు ఆయువు. నీ ప్రేయసి 
నాకూతురే. ఆమె ఎందరినో మోసగించింది. నీవు ఆమెకు ఒక లెక్కా? నీవు మంచివాడవుగా కనిపిస్తున్నావు' అని 
అతడు అన్నాడు. అంతట ఆ రాజు అయితే దయచేసి నీవు నాపేయసిని రప్పించి నా కప్పగించు” అని 
ప్రార్థించాడు. ఆ కప్పలదొర స్మరణమాత్రంచేతనే తన కూతురును అక్కడ ప్రత్యక్షం కావించి, ఆమెతో ఇట్టా 
చెప్పాడు- “నీవు మిక్కిలి చెడ్డదానవు. నీవు పలువురు రాజులను లోగడ ఇట్టే మోసగించి ఉన్నావు. నిన్ను శపిస్తున్నాను. 
నీకు పుట్టే కొడుకులు మోసగాం|డ్రు అయ్యెదరుగాకి'. పిదప కప్పలదొర తనకు తోచిన చోటికి వెళ్ళిపోయాడు. అంత 
పరిక్షిన్మమహారాజు ఈడేరిన కోరికగల వాడై ఆ సుశోభనయందు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు 
కొడుకులను పడసి, వారిలో పెద్దవాడయిన శలుడికి పట్టంకట్టి తాను తపోవనానికి పోయాడు. 


క. శలు( డొక్కనాండు కనకో । జ్వల మగు రథ మెక్కి వేట సని పెక్కుమృగం 
బుల( జంప6గ నొక్క మృగం | బలఘుతరశరాగ్రవిద్దమై వెస బబిచెన్‌. 335 


ప్రతిపదార్థం: శలుండు= (శలు డనే ఆ రాజకుమారుడు); ఒక్కనాండు= ఒకానొక దినమున; కనక+ఉజ్ఞలము+అగు= 
బంగారంవలె ధగధగ వెలుగొందుతున్న; రథమున్‌= తేరును; ఎక్కి; వేట+చని= వేటకై వెళ్ళి; పెక్కు మృగంబులన్‌= 
పలుజంతువులను; చంపంగన్‌= సంహరించగా; ఒక్క, మృగంబు= ఒక జంతువు; అలఘు, తర, శర+అ([గ్ర, విద్దము+ఐ= 
మిక్కిలి గొప్పదైన బాణపు చివరిభాగంచేత కొట్టబడినదై; వెసన్‌= శీఘ్రంగా; పజచెన్‌= పారిపోయింది. 


తాత్సర్యం: రాజకుమారు డైన శలుడు ఒకానొక దినం బంగారుకాంతులతో వెలుగొందే తేరు నెక్కి అడవికి వేటకు 
పోయాడు. అతడు వేటాడి ఎన్నో జంతువులను సంహరించాడు. అందులో ఒకజంతువు మిక్కిలి వాడియెన బాణం 
గుచ్చుకొనికూడ, తప్పించుకొని పారిపోయింది. 


ఆ. ఇట్లు పఅచుటయును నెంతయు రయమున । నమ్మృగంబువెనుక నరిగి యరిగి 

యెయిద లేక ధారుణీశుండు సారథిం । బదరి 'తేరు వేగ పటిపు' మనియె. 336 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; పజచుటయునున్‌= (మృగం) పారిపోవటంతో; ఎంతయున్‌= ఎంతయో (మిక్కిలి); 
రయమునన్‌= వేగంతో; ఆ+మృగంబు, వెనుకన్‌= ఆ జంతువు వెనుక; అరిగి+అరిగి= వెళ్లి, వెళ్లి; ఎయిద లేక= వెంబడించనేరక; 
ధారుణీ+-ఈశుండు= భూమికి భర్త ఐన రాజు (శలుండు); సారథిన్‌= తేరు తోలేవాడిని; పదరి= కోపించి; తేరు= రథం; 
వేగ= రయంగా; పణఅపుము+అనియెన్‌= నడపుము అని ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: దెబ్బతిన్నమృగం తప్పించుకొని పారిపోవటంచేత మిక్కిలి వేగంగా ఆ శలుడు తన తేరు పోనిచ్చాడు. 
కాని, ఆతడు ఆ మృగాన్ని తరమటంలో వెనుకపడిపోయాడు. అందుచేత ఆతడు తన సారథిని కోపంతో 
హెచ్చరించి “రథాన్ని మరింత వేగంగా పోని'మ్మని ఆజ్ఞాపించాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 683 


(ఈక 


అనవుడు సూతు. డిట్లను దేవ! మన మెంత । దథిమిన మృగము దద్దయు జవంబు 
గలదు; రథ్యంబులు గడుకొని కూడంగ6 । జాలవు; వలవని జాలి యేల? 

మన తేరిహరులు వామ్యము లైన నమ్మృగ | మగపడు; లేకున్న నలవి గాదు" 

నా విని వామ్యముల్‌ నాంగ నెవ్వని హయం । బులు సెప్పు' మనియె నబ్టూవిభుండు; 


తే. వామదేవమహామునివరుని హరులు । వామ్యములు నాగ జను' నని వాండు సెప్పె; 

“నతని యాశ్రమ మెచ్చట? నచటి కిపుడ । తేరు వోవ ని' మ్మనియె ధాత్రీవిభుండు. 337 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; సూతుండు= రథసారథి; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నాడు; దేవ!= ఓప్రభూ!; 
మనము+ఎంత+తణిమినన్‌= మనం ఎంతగా ముందుకు పరుగెత్తటానికి హెచ్చరించినప్పటికినీ; మృగము= జంతువు (లేడి); 
తద్దయున్‌= మిక్కిలిగా; జవంబు+కలదు= శక్తికలదు; రథ్యంబులు= గుర్రాలు; కడుకొని= ఉత్సహించి; కూడంగన్‌+చాలవు= 
(ఆ మృగాన్ని) చేరలేవు; వలవని= సాధ్యంకాని దానికై పడే; జాలి+ఏల= వేదన ఎందుకు?; మనతేరిహరులు= మన రథానికి 
పూన్చిన గుర్రాలు; వామ్యములు+అయినన్‌= సవ్యజాతికి చెందినవి అయితే; ఆ+మృగము= ఆ జంతువు; అగపడున్‌= 
కన్పిస్తుంది; లేక+ఉన్నన్‌= లేకపోతే; అలవికాదు= సాధ్యంకాదు; నాన్‌+విని= అనగా విని; వామ్యముల్‌= సవ్యజాతికి చెందినవి; 
నాగన్‌= అనగా; ఎవ్వని, హయంబులు= ఎవడికి చెందిన గుర్రాలు; చెప్తుము= వచింపుమని; ఆ+భూవిభుండు= ఆరాజు; 
అనియెన్‌= అన్నాడు; వామదేవ, మహామునివరుని, హయములు= వామదేవుడు అనే పేరుకల మహర్షిశ్రేష్ణుడియొక్క గుర్రాలు; 
వామ్యములు= సవ్యజాతికి చెందినవి; నాంగన్‌= అనగా; చనును= చెల్లుతాయి; అని; వాండు= (రథసారథి); చెప్పెన్‌= చెప్పాడు; 
ధాతీవిభుండు= భూమికి భర్త అయిన రాజు; అతని+అ(శ్రమము= (ఆ వామదేవుడియొక్క ఆ(శ్రమం); ఎచ్చటన్‌= ఎచట 
ఉన్నదో; అచటికిన్‌= ఆ స్థలానికి; ఇపుడు+అ= ఇప్పుడే; తేరు= రథం; పోవనిమ్ము+అనియెన్‌= పోయేటట్టుగా చేయుము 
(అనగా తోలుము అని భావం). 


తాత్పర్యం: ఆవిధంగా రాజుగారు ఆజ్ఞాపించగా, రథసారథి ఇట్లా చెప్పాడు: “ప్రభూ! మనం రథాన్ని ఎంత వేగంగా 
తోలినప్పటికి ఆమృగాన్ని చేరలేం; ఆమృగం మిక్కిలిశక్తిమంతమై వేగంగా పరుగెత్తగలిగింది; మనగుర్రాలు అంతవడిగా 
పరుగెత్తలేవు; సాధ్యంకాని దానికై ఈ మనోవేదన ఎందుకు? మన తేరిగుర్రాలు 'వామ్య' జాతికి చెందిన వైతే 
ఆమృగం వశమౌతుంది.” అంత ఆ రాజు 'వామ్య'జాతికి చెందిన అశ్వాలు ఎచ్చట ఉన్నాయి? అవి ఎవరివి?" అని 
ప్రశ్నించాడు. 'వామ్యహయాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి” అని సారథి సమాధానం చెప్పాడు. రాజు 
తత్‌క్షణమే రథాన్ని వామదేవమహర్షి ఆశ్రమానికి పోనిమ్మని ఆజ్ఞాపించాడు. 


విశేషం: 'వలవని జాలియేల?” - అనే పాఠానికి 'వలవని జోలి యేలి - అనే పాఠాంతరం ఉన్నది. 


వ. వాడును రథంబు సత్వరంబుగా వామదేవునాశ్రమంబునకుం బటిపినం జని, యాతం డాతపోనిధిం గని 
నమస్కరించి, “మునీంద్రా! నాచేత నేటువడి యొక్కమృగంబు రయంబునం బటిచె; నమ్మృగంబు 
వధియింపవలయు; భవదీయహయంబుల నీవలయు' ననిన నతండు' నీవు కృతకార్యుండవై మా 
హయంబులం దడయక యొప్పింపవలయు, నట్లేనిం గొనిపొ' మృనిన వల్లె యని వామ్యంబులం గొని 
రథయుక్తంబులం గావించి తదీయజవంబునకు మెచ్చుచు ముహూర్తమాత్రంబునం గూడముట్టి మృగంబు 
సమయించి మగిడి నిజపురంబునకు వచ్చి. 338 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వాండును= (ఆ రథసారథియును); రథంబున్‌= తేరును; సత్వరంబుగాన్‌= వేగంగా; వామదేవు+ఆశ్రమంబునకున్‌= 
వామదేవుడియొక్క తోటవిడిదికి; పజపినన్‌= తోలుకొనిపోనివ్వగా; చని= వెళ్లి; అతండు= (ఆ పరిక్షితుడు); ఆతపస్‌+నిధిన్‌= 
తపస్సునకు నెలవు అయిన వాడిని; కని= చూచి; నమస్కరించి= వందనంచేసి; ముని+ఇం|ద్రా!= మునులలో ఇంద్రుడివంటివాడా!; 
నాచేతన్‌, ఏటు, పడి= నాచేత దెబ్బతిని; ఒక్క, మృగంబు= ఒకజంతువు; రయంబునన్‌= వేగంగా; పజుచెన్‌= పారిపోయింది; 
ఆ+మృగంబున్‌= ఆజంతువును; వధియింపన్‌వలయున్‌= చంపాలి; భవదీయహయంబులన్‌= నీయొక్కగు(ర్రాలను; ఈవలయున్‌= 
ఇవ్వాలి; అనినన్‌= అని అడుగగా; అతండు= (ఆ వామదేవుడు); నీవు; కృతకార్యుండవు+ఐ= నెరవేరిన పని కలవాడ వై; 
మా, హయంబులన్‌= మాగుర్రాలను; తడయక= ఆలసించక; ఒప్పింపవలయును= అప్పగించవలె; అట్టు+ఏనిన్‌= ఆవిధంగా 
చేయటానికి ఇష్టమైతే; కొనిపొమ్ము= తీసికొని వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; వల్లై+అని= సరే అని చెప్పి; వామ్యంబులన్‌+కొని= 
సవ్యజాతి గుర్రాలను తీసికొని; రథ, యుక్తంబులన్‌+కావించి= తేరుకు కూడినట్టివాటినిగా చేసి; తదీయ, జవంబునకున్‌= 
(ఆగుర్రాలయొక్క) వేగానికి; మెచ్చుచున్‌= సంతోషిస్తూ; ముహూర్తమా(త్రంబునన్‌= క్షణకాలంలోనే; కూడ, ముట్టి= సమీపించి, 
చేరి; మృగంబున్‌= లేడిని; సమయించి= చంపి; మగిడి= తిరిగి; నిజపురంబునకున్‌= తనపట్టణానికి; వచ్చి= చేరి. 


తాత్సర్యం: ఆ రథసారథి తేరును వేగంగా వామదేవుడి ఆశ్రమానికి తోలాడు. పరిక్షితుడు ఆమహర్షిని సందర్శించి 
నమస్కరించి, 'మునులలో శ్రేష్టుడవైనవాడా! నాచేత ఒకమృగం దెబ్బతిని తప్పించుకొని పారిపోయింది. దానిని 
సంహరించాలి. దయచేసి నీ గుర్రాలను ఇమ్ము" అని ప్రార్థించాడు. ఆ మహర్షి 'మహారాజా! నీ పని పూర్తిఅయిన 
పిమ్మట తిరిగి నాగుర్రాలను నాకు ఇవ్వాలి. అందుకు సమ్మతిస్తే, నీవు నా గుర్రాలను తీసికొనుము' అని చెప్పాడు. 
రాజు అందుకు అంగీకరించాడు. అంతట, రథసారథి వామ్యజాతికి చెందిన ఆగుర్రాలను తేరునకు పూన్సాడు. రాజు 
ఆగుర్రాల వేగాన్ని మెచ్చుకొన్నాడు. క్షణకాలంలో ఆరథం దెబ్బతిన్న మృగాన్ని చేరుకొన్నది. రాజు ఆజంతువును 
వేటాడి చంపి, రాజధానినగరానికి తిరిగి వెళ్ళాడు. 


మత్తకోకిలము. 
'రాజయోగ్యము లైన యీ హయరత్నముల్‌ జవసత్త్వ వి 
బ్రాజితంబులు వాని కేటికి. బాజువానికి' నంచు నా 
రాజు రాజసబుద్ది నంతిపురంబునం దిడ( బంచె న 
వ్వాజియుగ్నము; వేడ్క నూనినవాండు దోస మెటుంగునే? 339 


ప్రతిపదార్థం: రాజ, యోగ్యములు+ఐన= రాజులకు మాత్రమే తగినవి అయిన; ఈ, హయరత్నముల్‌= ఈగొప్పగుజ్ఞాలు; 
జవ, సత్య, వి బ్రాజితంబులు= వేగంచేత బలంచేత విలసిల్లేవి; వానికిన్‌+ఏటికిన్‌+పాణువానికిన్‌= (బ్రాహ్మణుడైన వాడికెందుకు?; 
అంచున్‌= అని ఆలోచిస్తూ ఆ రాజు= ఆ (ప్రభువు; రాజసబుద్దిన్‌= అహంభావపూరిత మైన బుద్దితో; అంతిపురంబు 
నందున్‌= అంతఃపురంలో- రాజుగారిలోపలి నగరిలో; ఆ+వాజి, యుగ్మమున్‌= ఆ గుర్రాల జతను; ఇడన్‌= ఉంచటానికి; 
పంచెన్‌= ఆజ్ఞాపించాడు; వేడ్కన్‌+ఊనినవాడు= వ్యామోహంతో కూడిన కోరికను పూనినవాడు; దోసము= తప్పు; 
ఎఖుంగును+ఏ= తెలియునా? 


తాత్సర్యం: ఈ గొప్పగుర్రాలు రాజులకు మాత్రమే యోగ్యా లైనవి. ఇంత గొప్ప బలం, వేగం కల గుర్రాలు 
పేదబాపనికి ఎందుకు?” అని ఆలోచించి దురహంకారంతో వాటిని అంతిపురంలో ఉంచుమని ఆజ్ఞాపించాడు. 
వేడుక పూనినవాడు తప్పును గమనించగలడా? 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 685 


విశేషం: హయరత్నములు= అనగా గుర్రాలలో శ్రేష్టములైనవి. 'రత్నహారీ తు పార్థివ - అనే న్యాయం చొప్పున ్రేష్టాలైన 
వాటిని గైకొనే హక్కు రాజులకు ఉంటుంది. అలం: అర్జాంతరన్యాసం. వృత్త లక్షణానికి చూడు: ఆరణ్యపర్వము 4.267 విశేషం. 


వ. అట వామదేవుండును దనయశ్వంబుల శలుండు గొనిపోయి మగుడ నొప్పింపక తడయుటకాత్మగతంబున.340 


ప్రతిపదార్థం: అటన్‌= అచట, (ఆశ్రమంలో); వామదేవుండును= వామదేవుడుకూడ; తన+అశ్వంబులన్‌= తనగుర్రాలను; 
శలుండు= శలుడు (అనేరాజు); కొనిపోయి= తీసికొనివెల్లి; మగుడన్‌= తిరిగి; ఒప్పింపక= అప్పగించక; తడయుటకున్‌= 
ఆలస్యం చేయటానికి; ఆత్మ, గతంబునన్‌= తన లోలోపల (ఆలోచించాడు). 


తాత్పర్యం: ఇట శలుడు అంతఃపురం చేరిన పిదప, అట ఆశ్రమంలో వామదేవమహర్షి శలుడు గుర్రాలను తనకు 
తిరిగి ఇవ్వకపోవటాన్నిగూర్చి తనలో తానే ఈవిధంగా యోచించాడు. 


తే. 'రాజపుత్తుండు బలియుండు రాజసుండు( | గొండి; కాతండు వేడుక. గొనుచు నరిగె 
నశ్వముల. గ్రమ్మటి(గ నిత్తు నను విచార । మెవ్విధంబున నతనికి నేల కలుగు? 341 


ప్రతిపదార్థం: రాజపు(త్రుండు= రాకొమరుడు, (శలుడు); బలియుండు= బలం కలవాడు; రాజసుండున్‌= అహంకారం 
కలవాడు; కొండిక= బాలుడు; ఆతండు= అతడు (చిన్నవాడయిన రాజకుమారుడు); అశ్వములన్‌= గుర్రాలను; వేడుకన్‌+ 
కొనుచున్‌+అరిగెన్‌= సంబరంతో కూడిన కోరికతో తీసికొని వెళ్ళాడు; అతనికిన్‌= (ఆశలుడికి); (క్రమ్మణు(గన్‌= మరల; 
ఇత్తున్‌= ఇస్తాను; అను= అనునట్టి; విచారము= ఆలోచన; ఏ+విధంబునన్‌= ఏరీతిగా; ఏల= ఎందులకు; కలుగున్‌= 
ఏర్పడుతుంది? 


తాత్సర్యం: “శలుడు వయస్సులో చిన్నవాడు, రాజపు(త్రుడు, బలవంతుడు, అహంకారం గర్వం దర్శం కలవాడు. 
గుర్రాలను తిరిగి ఇచ్చివేయవలె ననే ఆలోచన అతడికి ఏరీతిగానైనా ఎందుకు కలుగుతుంది?” 


వ. అని శంకించి నిజశిష్యునాత్రేయుండనువానింజూచి' శలుండు మన వామ్యంబులం గొనిపోయి 
యొక్కనూసం బరుగుదెంచె; వాడును దనయంతం దెచ్చుట గలుగనేరదు; నీ వరిగి మనతురంగరత్నంబులం 
గొని రమ్మని పంచిన, నప్పుడ కదలి యయోధ్యానగరంబునకుం జని. 342 


ప్రతిపదార్థం: అని= ఆరీతిగా; శంకించి= సందేహించి; నిజ, శిష్యున్‌= తనదగ్గర చదువుకొనే వాడిని; ఆత్రేయుండు+అనువానిన్‌= 
ఆ(త్రేయుడు అనే పేరు కలవాడిని; చూచి= అరసి; శలుండు= శలుడు; మన, వామ్యంబులన్‌= సవ్యజాతికి చెందిన మన 
గుర్రాలను; కొనిపోయి= తీసికొనివెడలి; ఒక్క, మాసంబు= ఒకనెల; అరుగుదెంచెన్‌= కడచింది; వాండును= (ఆ శలుడును); 
తన అంతన్‌= తనంతట తానై; తెచ్చుట= (ఆ గుర్రాలను తిరిగి) తీసికొనివచ్చి ఇవ్వటం; కలుగనేరదు= జరుగదు; 
నీవు+అరిగి= నీవు (అచటికి) వెళ్లి; మన, తురంగ, రత్నంబులన్‌= శ్రేష్టాలైన మనగు(ర్రాలను; కొనిరమ్ము= తీసికొనిరమ్ము; 
అని పంచినన్‌= అని ఆజ్ఞాపించగా; అప్పుడు+అ= అప్పుడే; కదలి= బయలుదేరి; అయోధ్యా, నగరంబునకున్‌= అయోధ్య 
అనే పట్టణానికి; చని= వెళ్ళి. 


తాత్సర్యం: అని లోలోపల శంక ఏర్పడగా వామదేవుడు తనశిష్యుడైన ఆత్రేయుడిని పిలిచి ఈవిధంగా చెప్పాడు: 
'శలమహారాజు (శ్రేషాలైన మన గుర్రాలను తీసికొనివెళ్లి ఒకనెలరోజులు అయింది. ఆతడు తనంతట తాను గుర్రాలను 


fe శ్రీమదాంధ్ర మహాభారతము 


మనకు తిరిగిఇచ్చేటట్లు కన్సించటం లేదు. కావున, నీవు వెళ్ళి మన గుర్రాలను అడిగి వెనుకకు తీసికొనిరమ్ము. 
గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఆత్రేయుడు వెంటనే బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళాడు. 


క. మనుజపతి( గాంచి యాతండు । 'మునిపతి పుత్తేర నధిపముఖ్య! యిచటి కే( 
జనుదెంచితి మా హయముల । నెనసిన నెయ్యంబుతోడ నిమ్మని యడిగెన్‌. 343 


ప్రతిపదార్థం: ఆతండు= (ఆత్రేయుడు); మనుజపతిన్‌= రాజును; కాంచి= చూచి; అధిపముఖ్య!= ఓ రాజ(్రేష్టుడా!; మునిపతి= 
మునులలో శ్రేష్టుడు (వామదేవుడు) పుత్తేరన్‌= పంపగా; ఇచటికిన్‌= ఇచ్చటికి (అయోధ్యకు); ఏన్‌= నేను; చనుదెంచితిన్‌= 
వచ్చాను; ఎనసిన= సరిపోలిన; నెయ్యంబుతోడన్‌= స్నేహంతో; మా, హయములన్‌= మా గుర్రాలను; ఇమ్ము+అని= ఇవ్వవలసింది 
అని; అడిగెన్‌= కోరాడు. 


తాత్పర్యం: ఆత్రేయుడు రాజును సందర్శించాడు. 'రాజులలో ్రేష్టుడ వైన ఓ మహారాజా! మునులలో శ్రేష్టుడైన 
వామదేవుడు పంపగా నేను ఈ అయోధ్యానగరానికి వచ్చాను. నీవు లోగడ తీసికొనిన మా గుర్రాలను దయచేసి 
స్నేహపూర్వకంగా తిరిగి మాకు ఇవ్వవలసింది” అని అడిగాడు. 


విశేషం: ఇచట 'ఎనసిన నెయ్యంబుతోడి అనే ప్రయోగంలో స్వారస్యం అరయదగింది. మునిశిష్యుడు ఆత్రేయుడు ఓమహారాజా 
మేము మిక్కుటమైన స్నేహభావంతో అడగగానే మా గుర్రాలను నీకు ఇచ్చాం. నీవు సయితం అట్టి స్నేహభావాన్నే మాయెడ 
చూపవలసి ఉన్నది కదా! ఇప్పటికే ఆలస్యమైనది. ఇకనైన కర్తవ్యం గుర్తించవలెను సుమా! అనే హెచ్చరిక ఇందులో ఇమిడి 
ఉన్నది. ఇది మిక్కిలి సౌమ్యమైన హెచ్చరిక. 


క. అనవుడు శలు. డిట్లనియెం । “జను నిను€ బుత్తేర నతండు, సాలుదు వీవుం 
గొనిపోవ( దురంగంబుల. | జనుమీ! దుర్జాషణములు సైంపవు మాకున్‌.” 344 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; శలుండు; ఇట్టు+అనియెన్‌; అతండు= (వామదేవుడు); నినున్‌+పుత్తేరన్‌= నిన్నుపంపటం; 
చనున్‌= సరిపోయింది; ఈవున్‌= నీవును; తురంగంబులన్‌= గు[ర్రాలను; కొనిపోవన్‌= తీసికొనిపోవటానికి; చాలుదువు= 
సరిపోతావు; మాకున్‌= మాకు; దుర్భాషణములు= చెడుమాటలు; సైంపవు= రుచించవు; చనుమీ!= వెళ్ళిపోవయ్యా! 


తాత్సర్యం: ఆత్రేయుడు ఆవిధంగా చెప్పగా, శలుడు ఈవిధంగా సమాధానం చెప్పాడు: “ఆయన పంపటం, 
గుర్రాలను తీసికొనిపోవటానికి నీవు రావటం బాగుంది! 'పోవయ్యా!పోపో! మేము మహారాజులం. ఇంతకు మించి 
దురుసు మాటలాడటం మాకు ఇష్టంలేదు! అంతరం గుర్తించకుండ నీవు నోటికి వచ్చినట్ట్లు మాట్లాడటం మేము 
సహించలేం; జా[గ్రత్త. 


నిశేషం: ఇందు 'దుర్భాషణములు సై(పవు మాకున్‌ అనే ప్రయోగంలోని అంతరార్థం గుర్తించదగింది. 'మాకున్‌' అనే 
బహువచన ప్రయోగం రాజదర్శసూచకం. “అసలు రాజుగారి దగ్గరకు రావలసింది అడుగవలసింది, మీ గురువుగారు కాగా, 
కుర్రకుంక వయిన నిన్నా ఇక్కడకు పంపేది? ఇంతకంటె దురుసు మాటలు మాకు రావని రాజసంగా మందలించాడు. 
'ఎనసిన నెయ్యంబుతోడి అనేమాట సమస్కంధులమధ్య చెల్లుతుంది కాని, రాజుగారితో ఒక (బ్రాహ్మణబాలకుడు అనదగింది 
కాదు' అని శలుడి మాటలలోని అంతరార్థం. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 687 


వ. అనిన నమ్ముని కుమారుండు గ్రమ్మటి చని గురునకు నవ్విధం బెలింగించిన, వామదేవుండు 
క్రోధపరీతచేతస్కుం డై శలునిపాలి కరిగి యి ట్లనియె. 345 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+మునికుమారుండు= ఆ మునిపుత్రుడు; (క్రమ్మటి, చని= తిరిగివెల్లి; గురునకున్‌= 
ఒజ్జకు; ఆ+విధంబున్‌= ఆ తీరును; ఎజింగించినన్‌= తెలుపగా; వామదేవుండు; (క్రోధ, పరీత, చేతస్కుండు+ఐ= కోపంచేత 
చుట్టుకొనబడిన మనస్సు కలవాడై; శలునిపాలికిన్‌= శలుడిదగ్గరకు; అరిగి= వెళ్ళి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ(త్రేయుడు తిరిగి వెళ్ళి, రాజు చెప్పిన మాటలను గురువుగారికి నివేదించాడు. రాజుగారి సమాధానం 
వినిన వామదేవుడికి మిక్కుటమైన కోపం వచ్చింది. అతడు ఆ(గ్రహంచేత చుట్టబడిన మనస్సు కలవాడై శలుడి 
దగ్గరకు వెళ్ళి ఈవిధంగా పలికాడు. 


క “ఇమ్మునరేశ్వర! మా తుర । గమ్ముల; నీ కార్య మయ్యెంగాదే; కడులో 

భమ్మున నొండుల సొమ్ములు । రమ్మనినన్‌ వచ్చునే? యెరవు సతత మగునే? 346 
ప్రతిపదార్థం: నర+-ఈశ్వ్చర!= ఓరాజా!; మా తురగమ్ములన్‌= మా గుర్రాలను; ఇమ్ము= ఇచ్చివేయుము; నీకార్యము= నీపని; 
అయ్యెన్‌+కాదే= నెరవేరిందికదా; కడున్‌= మిక్కిలి; లోభమ్మునన్‌= దురాశచేత; ఒండులసొమ్ములు= ఇతరుల ద్రవ్యాలు; 
రమ్ము+అనినన్‌= రావలెను అని కోరితే; వచ్చును+ఏ= వస్తాయా?; ఎరవు= ఇల్లడ- తిరిగి ఇచ్చే ఒడంబడికతో తీసికొన్నది; 
సతము+అగునే= శాశ్వతం అవుతుందా? 


తాత్సర్యం: 'ఓరాజా! మా గుర్రాలను మాకు ఇమ్ము. నీ పని నెరవేరింది కదా! మిక్కుటమైన దురాశచొప్పున పరుల 
(ద్రవ్యాలను కాంక్షించినంతమా(త్రాన అవి చేకూరుతాయా? ఎరవుగా పుచ్చుకొన్నది ఎల్లకాలం ఉంచుకొనటానికి 
వీలౌతుందా? 


క. పరధనహరణము దురితము । పరికింపుము; వరుణుచేతిపాశంబుల ని 

ష్టురముగ గట్టువడకు; ని | రరనరకకృశాను శిఖల6 బడకుము మీ6దన్‌.” 347 
ప్రతిపదార్థం: పరికింపుము= ఆలోచించి చూడుము; పర, ధన, హరణము= ఇతరులసొత్తు అపహరించటం; దురితము= 
పాపం; వరుణుచేతి పాశంబులన్‌= వరుణుడియొక్క చేతిలో ఉండే (త్రాళ్లచేత; నిష్టరముగన్‌= కఠినంగా; కట్టు+పడకు= 


బంధించబడకుము; మీ6దన్‌= అటుపిమ్మట (పరలోకం చేరినపిదప); నిర్భర, నరక, కృశాను, శిఖలన్‌= భరించశక్యంగాని 
నరకలోకంలోని అగ్నిజ్వాలలలో; పడకుము= కూలవదు. 
(శాం) 


తాత్సర్యం: ఆలోచన చేసి చూడుము. ఇతరులసొత్తును అపహరించటం పాపం. అట్టిపాపం చేసినవారు 
వరుణపాశాలచేత కఠినంగా బంధించబడతారు. పిదప భరించరాని నరకలోకంలోని అగ్నిజ్వాలలలో పడిపోతారు.” 


విశేషం: ఇట పరధనాన్ని హరించింది రాజు. అందుచేత అతడికి రాజదండన భయం లేదు కదా. ఇక వామదేవుడు పెట్టిన 
భయం 'మీ(దన్‌.” ఇహదండన తప్పినప్పటికీ పరదండనమాత్రం తప్పదు అని హెచ్చరిక. 
చ. అనుటయు నాతం డిట్లనియె 'నాబడివిప్రుల కేల యశ్వముల్‌? 

ఘనతరసత్త్వమూర్తు లన గాం దగు నెడ్లను రెంటి నిచ్చెదన్‌; 


iss శ్రీమదాంధ్ర మహాభారతము 


విను మటుగాక బల్లిదపువేసడముల్‌ వలతేని నిత్తు. గై 
కొనుము తగంగ; వామ్యములఈ. గోరక పొ; మృడియాస లేటికిన్‌? 348 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పినపిదప; ఆతండు= (శలుడు); ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు; అశ్వముల్‌= 
గుర్రాలు; ఆజడి= వ్యర్థంగా; విప్రలకున్‌+ఏల= (బ్రాహ్మణులకు ఎందుకు?; ఘన, తర, సత్త్యమూర్తులు= మిక్కుటమైన 
గొప్పబలం గల రూపాలు కలవి; అనంగాన్‌+తగు= అని చెప్పదగిన; ఎడ్డను= ఎద్దులను; రెంటిని; ఇచ్చెదన్‌= ఇస్తాను; 
వినుము= ఆలకించుము; అటు+కాక= ఆవిధం నచ్చకపోతే; బల్లిదము+వేసడముల్‌= మిక్కిలి బలంకలిగిన కంచరగాడిదలు; 
వలతు+ఏనిన్‌= కోరితే; ఇత్తున్‌= ఇస్తాను; కైకొనుము= స్వీకరించుము; తగంగన్‌= తగునట్టుగా; వామ్యములన్‌= సవ్యజాతి 
గుర్రాలను; కోరక= కాంక్షించక; పొమ్ము= వెళ్ళుము; అడి+ఆసలు= అడియాసలు= వ్యర్థమైన కోరికలు; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: అంతట ఆ రాజు ఇట్టా పలికాడు. “గుర్రాలు బ్రాహ్మణులకు ఎందుకు? అవి వారికి నిరుపయోగాలు 
కదా! మంచిబలం గల రెండు ఎద్దులను ఇస్తాను. వినుము. ఒకవేళ నీకు అవి నచ్చకపోతే, నీకు ఇష్టమైనయెడల 
గొప్ప బలంగల కంచరగాడిదలను ఇస్తాను; స్వీకరించుము. సవ్యజాతికి చెందిన గుర్రాలను నీవు కోరటం అనుచితం. 
వ్యర్థమైనకోరికలు కోరక తిరిగి పొమ్ము. 


క. అనిన “నివి యేటి మాటలు? । వినువారలు నవ్వ నకట! విప్రలధనముల్‌ 
గొని వేటి యొంటి నిచ్చెద । నను టిది యేనాంటిచంద? మని ముని పలికన్‌. 349 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వినువారలు, నవ్వన్‌= వినేవారు నవ్వేటట్టుగా; ఇవి, ఏటి, మాటలు?= ఇవి ఏవిధమైన 
మాటలు?; అకట!= అయ్యో!; విప్రుల, ధనముల్‌= బ్రాహ్మణుల సొత్తులు; కొని= తీసుకొని; వేటు+అ+ఒంటిన్‌= మరొకటి, 
ఇంకొకటి; ఇచ్చెదన్‌ అనుట= ఇస్తాననటం; ఇది= ఈ రీతిది; ఏనాంటి చందము= ఏకాలానికి చెందినతీరు; అని; ముని= 
బుషి (వామదేవుడు); పలికెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: రాజు చెప్పిన మాటలకు వామదేవముని ఇట్లా బదులు పలికాడు: “మహారాజా! నీవు చెప్పే సమాధానం 
వినినవారు నవ్వుతారు. అకటా! బ్రాహ్మణులసొత్తు అపహరించటమే ఒక మహాపాపం. అంతేకాక దానికి బదులు 
మటేదో ఒకటి ఇస్తా నని చెప్పటం హాస్యాస్పదం. ఇది ఏకాలానికి చెందిన న్యాయమయ్యా? నాకు ఆశ్చర్యంగా 
ఉన్నది*. 
క. పలుకుటయు నలిగి శలు. 'డి | ప్పలుగు6 దపసి నంటం గట్టి పటుశూలములం 

బొలియింపుం డనుచు భీకర । బలుల నియోగించె. దనదు పార్శ్వజనములన్‌. 350 


ప్రతిపదార్థం: పలుకుటయున్‌= మాటాడగా; అలిగి= కోపించి; శలుండు=(రాజు); ఈ+పలుగు+తపసిన్‌= దుష్టుడైన ఈ 
మునిని; అంటన్‌+కట్టి= బంధించి; పటుశూలములన్‌= గొప్పవైన బల్లేలతో; పొలియింపుండు= చంపండి; అనుచున్‌= అని 
చెప్పుతూ; భీకరబలులన్‌= భయంకరులైన బలంకలవారిని; తనదు, పార్వజనములన్‌= తనచుట్టుప్రక్కల ఉండే వారిని; 
వినియోగించెన్‌= ఏర్పరిచాడు. 


తాత్పర్యం: వామదేవుడిమాటలకు రాజైన శలుడికి కోపం వచ్చింది. “దుష్టుడైన ఈ మునిని పట్టి బంధించి 
శూలాలతో పొడిచి చంపండి” అని తన చుట్టూఉన్న బలిష్టులైన భటులను ఆజ్ఞాపించాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 689 


వ. అంతయుం జూచి వామదేవుండు ఘనరోషభీషణ ప్రహాసదుర్చిరీక్ష్యముఖుం డగుటయు, నాక్షణంబ 
ఘోరాకారు లగు రాక్షసు లనేకులు పుట్టి నిశాతశూలంబుల నా భూపాలుంబొడిచి కాలగోచరుం జేసిరి; 
మునీంద్రుడు నిజేచ్చం జనియె; దదనంతరంబ శలానుజుండు నలుం డనువాండు నిజరాజ్యపట్టభద్రుండై 
సుఖంబుండ( గొండొకకాలంబునకు వామదేవుండు సనుదెంచివానింగని' “మహాత్మా! నీవు ధర్మపరుండవు; 
ధర్మువుదప్పనోడుదేని, మా హయంబుల ని' మ్మనుటయు, నలుం డలిగి నిజసమీపంబున నున్న సారథిం 
జూచి యిట్లనియె. 351 

ప్రతిపదార్థం: అంతయున్‌+చూచి= (జరిగింది) అంతా గమనించి; వామదేవుండు= వామదేవుడనే ముని; ఘనరోషభీషణ ప్రహాస+ 
దుస్‌+నిరీక్షముఖుండు+అగుటయున్‌= గొప్పదైన కోపంచేత భయంకరంగా ఏర్పడిన వెగటునవ్వుచేత చూడటానికి వీలులేని 
మొగం కలవాడు కాగా; ఆ క్షణంబు+అ= (త్రుటికాలంలోనే; ఘోర+ఆకారులు+అగు= భయంకరమైన రూపంగల; రాక్షసులు+ 
అనేకులు= రక్కసులు పలువురు; పుట్టి= ఉద్భవించి; నిశాత, శూలంబులన్‌= వాడి అయిన బల్లేలతో; ఆ, భూపాలున్‌= ఆ 
రాజును; పొడిచి= (గ్రుచ్చి; కాలగోచరున్‌+చేసిరి= సంహరించారు; ముని+ఇం(ద్రుండు= మునులలో ఇంద్రుడివంటివాడు 
(వామదేవుడు); నిజ+ఇచ్చన్‌= తన ఇచ్చచొప్పున; చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= అటుమీదట; శల+అనుజుండు= 
శలుడియొక్క తమ్ముడు; నలుండు+అనువాండు; నిజరాజ్యపట్టభద్రుండు+ఐ= తనయొక్క రాజ్యానికి పట్టంకట్టబడినవాడై; 
సుఖంబు+ఉండన్‌= సుఖంగా ఉండగా; కొండొక, కాలంబునకున్‌= కొంతకాలానికి; వామదేవుండు; చనుదెంచి= వచ్చి; 
వానిన్‌= అతడిని (నలుడిని); కని= చూచి; మహా+ఆత్మా!= గొప్పఆత్మకలవాడా!; నీవు; ధర్మపరుండవు= ధర్మాన్ని ఆచరించేవాడవు; 
ధర్మువు, తప్పన్‌+ఓడుదు(వు)+ఏని= ధర్మాన్ని అతి[క్రమించటానికి జంకేవాడవు అయితే; మా, హయంబులన్‌= మా గుర్రాలను; 
ఇమ్ము= ఇచ్చునది; అనుటయున్‌= అని చెప్పగా; నలుండు; అలిగి= కోపించి; నిజ, సమీపంబునన్‌+ఉన్న= తనకు దగ్గరలో 
ఉన్న; సారథిన్‌+చూచి= రథం నడిపేవాడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: జరిగినదంతా చూచిన వామదేవుడిముఖం కోపంతో భయంకరంగా కన్సడింది. ఆ క్షణంలోనే పెక్కండ్రు 
రక్కసులు ఉద్భవించి ఆ రాజును శూలాలతో పొడిచి చంపేశారు. పిదప వామదేవుడు తన ఇచ్చవచ్చినచోటికి 
వెడలిపోయాడు. అటుపిమ్మట, శలుడితమ్ముడైన నలుడు సింహాసనాన్ని అధిష్టించాడు. అతడు కొంతకాలం సుఖంగా 
రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకానొకనాడు వామదేవుడు అచటికి వచ్చి, 'మహానుభావుడవైన ఓ మహారాజా! నీవు 
ధర్మాన్ని అనుసరించేవాడవు. ధర్మువు తప్పి చరించటానికి జంకేవాడివైతే, మా గుర్రాలను మాకిమ్ము' అని 
అడిగాడు. ఆ మునిమాటలకు రాజు కోపించి తనకు దగ్గరగా ఉన్న సారథిని చూచి ఇట్టా పలికాడు. 
సీ, “కడుంగ్రొవ్వి తే(కువ సెడియె నీ పాటుండు । వీ(కమై నిప్పుడు వీని జొమ్ము 

వ్రయ్యంగ నేసెద( జయ్యన విషదిర్ధ । సాయకమును శరాసనము. దెమ్ము 

నావుడు నమ్మహీదేవుండు నగుచు ని । ట్లనియె; 'న న్నేయ( దెమ్మనిన విశిఖ 

మంతఃపురంబున సంతసంబున నున్న | యనఘు భవత్సుతు( దునుముగాక!' 


తే. యనంగం దదనంతరంబ ఘోరాస్తనిహతుం । డైన బాలుని గొనుచు హాహారవంబు 
లెస(గ నంతిపురంబువా రెల్ల వచ్చి; । రది ధ్రువంబుగ6 గనియును నవ్విభుండు. 352 


ప్రతిపదార్థం: కడున్‌+క్రొవ్వి= మిక్కుటంగా చెడబలిసి; ఈ పాజుండు= ఈ (బ్రాహ్మణుడు; తేంకువ+చెడియెన్‌= మంచి 
చెడుగులను వివక్షించే తెలివితేటలను కోల్పోయాడు; వీ(కమైన్‌= పరాక్రమంతో; ఇప్పుడు= ఈ సమయంలో; వీనిజౌమ్మున్‌= 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


వీడివక్షాన్ని; వ్రయ్యంగన్‌+ఏసెదన్‌= ముక్కలు అయ్యేటట్టుగా కొట్టుతాను; చయ్యనన్‌= శీఘ్రంగా; విషదిగ్గసాయకమును= 
విషంతో పూయబడిన బాణాన్ని; శరాసనమున్‌= విల్లును; తెమ్ము= తీసికొని రమ్ము; నావుడున్‌= అని చెప్పగా; ఆ+మహీదేవుండు= 
ఆబ్రాహ్మణుడు (వామదేవుడు); నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు; నన్నున్‌+ఏయన్‌= నన్ను 
కొట్టటానికి; తెమ్ము+అనిన= తీసికొని రమ్మనిన; విశిఖము= బాణం; అంతఃపురంబునన్‌= లోపలిరాచనగరిలో; సంతసంబునన్‌+ 
ఉన్న= సంతోషంతో ఉన్న; అనఘున్‌= పాపరహితుడైన; భవత్‌+సుతున్‌= నీకొడుకును; తునుమున్‌+కాక= సంహరిస్తుందిగాక; 
అనంగన్‌= అని వచించగా; తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మటవెంటనే; ఘోర+అ(స్త్ర+నిహతుండు+ఐన= భీతిని కలిగించే 
మం(త్రబాణంచేత చంపబడినవాడైన; బాలునిన్‌+కొనుచున్‌= పిల్లవాడిని తెస్తూ; హాహా, రవంబులు+ఎసంగన్‌= ఏడుపురొదలు 
విస్తరించగా; అంతిపురంబువారు+ఎల్లన్‌= లోపలిరాచనగరులోనివారందరున్నూ; వచ్చిరి= అరుగుదెంచారు; అది= (ఆవిధంగా 
జరిగినదానిని) (థువంబుగన్‌= సత్యమైన సంఘటనగా; కనియును= చూచికూడా; ఆ+విభుండు= ఆరాజు. 


తాత్పర్యం: 'కండకావరంచేత ఈ బ్రాహ్మణుడు యుక్తాయుక్తపరిజ్ఞానాన్ని కోలుపోయాడు. ఇతడి వక్షాన్నిపరాక్రమంతో 
ఛేదిస్తాను. విషం పూసిన అమ్ముతో పాటు విల్లును నాకు తెచ్చిఇమ్ము' అని ఆరాజు పలికాడు. ఆ మాటలకు 
వామదేవుడు నవ్వి, 'రాజా! నన్ను సంహరించటానికై నీవు ఉద్దేశించిన బాణం, అంతఃపురంలో ఉన్న అమాయకుడైన 
నీకొడుకునే పరిమార్భగలదు. జాగ్రత్త" అని హెచ్చరించాడు. అటుపిమ్మట, ఘోరమైన అ(స్రంచేత చంపబడిన 
బాలకుడి మృతదేహాన్ని మోసికొంటూ అంతిపురంలోని వారు ఏడ్సురొదలతో అచ్చటికి వచ్చారు. జరిగినసంగతి 
కనులార చూచినప్పటికి, బుద్దిలేక రాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. కోపావేశఘూర్ణమాన విగ్రహుం డగుచు దన దురాగ్రహంబు విడువక సమీపవర్తులం జూచి. 353 


ప్రతిపదార్థం: కోప+ఆవేశ, ఘూర్లమాన, విగ్రహుండు+అగుచున్‌= కినుకవలన ఏర్పడిన ఒళ్ళెరుగని తమకంచేత తిరుగుడుపడిన 
దేహంకలవాడై; తన దుస్‌+ఆ(గ్రహంబు= తన చెడుకోపం; విడువక= వదలక; సమీపవర్తులన్‌ చూచి= దగ్గరగా ఉన్నవారిని 
చూచి. 


తాత్సర్యం: కినుకవలన ఒడలు తెలియని తమకంతో తల్లడిల్లిన ఆకారం కలవాడై ఆవేశాన్ని అణచుకొనజాలక, 
ఆ రాజు తన సమీపంలో ఉన్నవారిని చూచి. 


మ.  'వినుందీ సర్వజనంబులుం గడంగి యీ విఫ్రున్‌ దురాలాపు దు 
ర్దనునిం దున్మెద నస్మదీయసుమహచ్చాపోగ్రనిర్ముక్త బా 
ణనిపాతచ్చిదురాంగరక్తజలశోణక్షోణిసంగస్టుంగాం 
గను(డీ యీ దురితాత్తు నంచు నతి శీఘ్రప్రాప్తకోదండు[ డై. 354 


ప్రతిపదార్థం: సర్వజనంబులున్‌= (ప్రజలందరును; వినుండు+ఈ= సావధానంగా ఆలకించండి; కడ(గి= పూని; ఈవిప్రున్‌= 
ఈ బ్రాహ్మణుడిని; దుస్‌+ఆలాపున్‌= చెడుమాటలు ప్రేలేవాడిని; దుస్‌+జనునిన్‌= చెడ్డవాడిని; తున్మెదన్‌= సంహరిస్తాను; 
అస్మదీయ, సు, మహత్‌+*చాప+ఉ(గ్ర, నిస్‌+ముక్తబాణ, నిపాత, ఛిదుర+అంగ, రక్త, జల, శోణ, క్షోణి, సంగస్టున్‌+కాన్‌= నాదైన 
మిక్కిలి గొప్పదైన వింటినుండి భయంకరంగా వెడలిన అమ్ములచేత కొట్టబడి ముక్కలుగా చేయబడిన దేహంయొక్క 
నెత్తురునీరుచేత ఎగ్రనైన నేలయొక్క పొత్తునం దున్న వాడినిగా; ఈదురిత+ఆత్మున్‌= ఈపాపంతో కూడిన ఆత్మ 
కలవాడిని; కనుండు+-ఈ= చూడండి; అంచున్‌= అంటూ; అతిశీఘ్రప్రాప్త కోదండుండు+ఐ= మిక్కిలి వేగంగా పొందబడిన 


విలు కలవాడ. 
(a a 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 691 


తాత్సర్యం: “అందరూ నాప్రతిజ్ఞ సావధానంగా ఆలకించండి. నోటికి వచ్చినట్లు ప్రేలెడి ఈదురాతు శ్రడైన బ్రాహ్మణుడిని 
నేను సంహరిస్తాను. క్షణంలో నావింటినుండి వెలువడిన బాణంచేత నెత్తురుకారుతున్న ఈతనిదేహం నేలపై 
పొరలాడటం మీరందరూ సావధానంగా చూస్తారు గాక అని పలుకుతూ మిక్కుటమైన వేగంతో వింటిని చేతబూనాడు. 


క. శర మరి బోయుటయును ద । తృరయుగ్మము బాణకార్ముకంబులతో. జె 
చ్చెర సంస్తంభము నొందుడు । నరనాథుండు విససయోపనతమానసుందై. 355 
ప్రతిపదార్థం: శరము= బాణం; అరిన్‌+పోయుటయును= అల్లెత్రాటితో కూర్చేసరికి; తద్‌+కర, యుగ్మము= అతడియొక్క 


చేతులజంట; బాణ, కార్ముకంబులతోన్‌= అమ్ముతోను వింటితోను; చెచ్చెరన్‌= శీఘ్రంగా; సంస్తంభమున్‌+ఒందుడున్‌= 
కదలలేక పోగా, నరనాథుండు= రాజు; విస్మయ+ఉపనత, మానసు(డు+ఐ= ఆశ్చర్యం పొందిన మనస్సు కలవాడై. 


తాత్సర్యం: బాణాన్ని అల్లైత్రాటితో కూరుస్తున్నంతలోనే ఆరాజు రెండుచేతులున్నూ అమ్ముతోపాటు, వింటితోపాటు 
స్తంభించిపోయాయి. అందుచేత ఆ రాజు ఆశ్చర్యచకితచిత్తుడైనాడు. 


విశేషం: ఉ.వి.ఆం.మ.భా సంశోధిత ప్రతిలో 'విస్మయావనత మానసుండై'- అనే పాఠమున్నది. దానికంటే వావిళ్ళ (ప్రతిలోని 
'విస్మయోపనత మానసుండై' అనే పాఠం సార్ధకం. 
క. పుల్లవడి చలము రోషము. । బొల్లయు నై చనంగం గొంతప్రొద్దు మొగమునన్‌ 

వెల్లందనము గదుర నిలిచి । యెల్లజనులు వినగ మటియు నిట్లని పలికెన్‌. 356 
ప్రతిపదార్థం: పుల్ల+పడి= భయపడి; చలమున్‌ రోషమున్‌= మాత్సర్యమూ, కోపమూ; పొల్లయున్‌+ఐ, చనంగన్‌= వ్యర్ణమై 
పోవగా; కొంత, (ప్రొద్దు= కొంతసమయం; మొగమునన్‌= ముఖంలో; వెల్లందనము= వెలవెలపాటు; కదురన్‌= (క్రమ్ముకొనగా; 


నిలిచి= స్తంభించిపోయి; ఎల్లజనులున్‌= అందరు (ప్రజలు; విన(గన్‌= ఆలకింపగా; మజియున్‌= వెండియు; ఇట్టు+అని 
పలికెన్‌= ఈవిధంగా వచించాడు; 


తాత్పర్యం: ఆ రాజు భయపడి స్తంభించిపోయాడు. అసూయ, రోషంకూడ వ్యర్థమై పోయాయి. అతడు కొంతతడవు 
మొగం వెలవెలబోయి నిలిచి, తదుపరి అందరూ వింటూఉండగా ఈవిధంగా పలికాడు. 
ఉ. 'ఆడితి( బెక్కుమాట; లవి యెల్లను వమ్మయి పోయె; నస్త్రసం 

తాడనశక్తి గీడ్సడియె దథ్యము బ్రాహ్మణశక్తి యెక్కు డే 

నోడితి వామదేవునకు; నో జనసంఘములార! సజ్జనా 

వ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్‌'. 357 
ప్రతిపదార్థం: ఓ జనసంఘములు+ఆర!= ఓప్రజల సమూహములారా!; పెక్కు, మాటలు= ఎన్నోమాటలు; ఆడితిన్‌= అన్నాను; 
అవి+ఎల్లను= (ఆమాటలు అన్నీకూడా); వమ్ము+అయి, పోయెన్‌= వ్యర్థమైపోయాయి; అస్త, సంతాడన, శక్తి= మం(త్ర, 
పురస్సరమైన ఆయుధాలశక్తి; కీడ్సడియెన్‌= నశించిపోయింది; బ్రాహ్మణశక్తి= విప్రలయొక్క మహిమ; ఎక్కుడు= అధికమైనది; 
తథ్యము= నిజం; వామదేవునకున్‌; ఏన్‌= నేను; ఓడితిన్‌= పరాజయం పొందాను; ఈ+మునిన్‌(వామదేవుడిని; సత్‌+ జన+ 


ఆమ్రేడిత, కీర్తిన్‌= మంచివారలచేత పలుమారులు పొగడబడిన యశస్సు కలవాడిని; అమిత్రనిషూదనున్‌= శత్రువులను 
చంపేవాడిని; ఆ(శ్రయించెదన్‌= శరణు వేడుతాను. 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ప్రజలారా! నేను ఎంతో అధికప్రసంగం చేశాను. అంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపం 
చెందాను. నా ఆయుధాల పస చెడింది. బ్రాహ్మణులశక్తిగొప్పది. ఇది సత్యం అని స్వానుభవంచేత తెలిసికోగలిగాను. 
నేను ఓడిపోయాను. వామదేవమహర్షి గెలుపొందాడు! ఆతడు శత్రువులను నిర్ణించే శక్తికల మహానుభావుడు. సజ్జనులచేత 
పలుమారులు పొగడబడే ఆ మునీం[ద్రుడినే నేను శరణువేడుతాను.” 


వ. అని యివ్విధంబున నతం దేపు దప్పి జోహారు వెట్టుటయు., దదీయ బంధుమిత్ర జనంబులు 
భయసంభ్రమంబులతో నమ్మునినాథు శరణు సొచ్చి యనునయించిన6 బ్రసన్నుండై యమ్మహాత్ముండు 
దత్మరయుగస్తంభనంబు మాన ననుగ్రహించి, తవీయనందను ప్రాణంబు లొసంగె; నంత నమ్మహీకాంతుండు 
భార్యాసహితంబుగా నతనికి. బ్రణమిల్లి హయంబులC దెచ్చి యొప్పించినం గైకొని వామదేవు డరిగె; 'నిట్టిది 


బ్రాహ్మణప్రభావం' బని చెప్పిన విని. 358 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; అతండు= (ఆ రాజు); ఏపు+తప్పి= గర్వం వీడి; 
జోహారు+పెట్టుటయున్‌= నమస్కరించుటయున్నూ; తదీయబంధుమి(త్రజనంబులు= అతడి యొక్క చుట్టాలున్నూ, 
స్నేహితులున్నూ అయినవారు; భయసంభ్రమంబులతోన్‌= వెజపు, తొట్రుపాటులతో; అమ్మునినాథు, శరణు+చొచ్చి= మునులలో 
డ్రేషుడైన ఆతడిని శరణుకోరుతూ చేరి; అనునయించినన్‌= బతిమాలగా; (ప్రసన్నుండు+ఐ= శాంతించినవాడై; ఆ, మహా+ 
ఆత్ముండు= ఆ గొప్ప ఆత్మకలవాడు (వామదేవుడు); తద్‌+కర, యుగ, స్తంభనంబు= ఆతడియొక్క _ చేతులజంట 
మాన్సడిపోయిఉండటం; మానన్‌= నయమయ్యేటట్టు; అనుగ్రహించి= దయచేసి; తదీయ, నందను, ప్రాణంబులు= ఆతడి 
కొడుకుయొక్క అసువులు; ఒసంగెన్‌= ఇచ్చాడు; అంతన్‌= పిదప; ఆ+మహీకాంతుండు= భూమికిభర్తఅయిన ఆ రాజు; 
భార్యాసహితంబుగాన్‌= పెండ్డాంతోపాటు; అతనికిన్‌= (వామదేవుడికి); 'ప్రణమిల్లి= నమస్కరించి; హయంబులన్‌= గుర్రాలను; 
తెచ్చి= తీసికొనివచ్చి; ఒప్పించినన్‌= ఒప్పగించగా; కైకొని= స్వీకరించి; వామదేవు(డు= వామదేవుడు; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట్టిది= 
ఇటువంటిది; (బ్రాహ్మణ, ప్రభావంబు= విప్రలయొక్క మహిమ; అని, చెప్పినన్‌, విని. 


తాత్సర్యం: అని ఈ విధంగా ఆరాజు గర్వాన్ని వదలి ఆమునికి నమస్కరించాడు. అంతట ఆ రాజు చుట్టాలున్నూ 
మిత్రులున్నూ వామదేవుడిని శరణు వేడారు. పిదప, అతడు (ప్రసన్నుడై, రాజు రెండు చేతులు [మ్రాన్సడటం 
తొలగించాడు, రాజుకొడుకును తిరిగి |బ్రదికించాడు. రాజు అంతఃపురంనుండి ఆ గొప్పగుర్రాలను తెప్పించి 
మునీశ్చరుడికి సమర్పించాడు. ఆమేలి గుర్రాలను తీసికొని వామదేవుడు వెళ్ళాడు. ఇటువంటిది (బ్రాహ్మణ(ప్రభావం' 
- అని మార్కండేయమహర్షి సోదాహరణంగా ధర్మరాజుకు వివరించి చెప్పాడు. 


క. మునిపతికి మొక్కి కుంతీ । తనయుండు 'మీకంటె వృద్దతము( డగు పురుషుం 
డనఘా! కలండె జగమ్మున?' । నని యడిగిన నాత. డిట్టులని యెటి(గించెన్‌. 359 


ప్రతిపదార్థం: కుంతీతనయు(డు= కుంతికొడుకు (ధర్మరాజు); మునిపతికిన్‌= మునిరాజుకు (మార్కండేయుడికి); మొక్కి= 
నమస్కరించి; అనఘా!= పుణ్యాత్ముడా!; జగమ్మునన్‌= లోకంలో; మీకంటెన్‌; వృద్ద, తముండు+అగు= వయస్సులో మిక్కిలి 
పెద్దవాడైన పురుషుండు= మగవాడు; కల(డు+ఎ= ఉన్నాడా?; అని అడిగినన్‌= అని ప్రశ్నించగా, ఆత(డు= (మార్కండేయుడు); 
ఇట్టులు+అని+ఎటీ(గించెన్‌= ఈవిధంగా తెలియజెప్పాడు; 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 693 


తాత్సర్యం: ధర్మరాజు మార్కండేయమహర్షికి నమస్కరించి ఈవిధంగా ప్రశ్నించాడు. 'పుణ్యపురుషా! ఈ లోకంలో 
మీకంటె కూడ వయస్సులో మిక్కిలి వృద్దుడైన పురుషుడు ఉన్నాడా?” ఆఫప్రశ్చకు సమాధానంగా ఆ మహర్షి ఈ 
విధంగా చెప్పాడు. 


విశేషం: వృద్దతము(డు= అందరికంటె ముసలివాడు. 'తర-తమ” (ప్రత్యయాలు ఉత్తరోత్తరాధిక్యసూచకాలు. 


మార్కండేయుడు ధర్మరాజునకు నింద్రద్యుమ్నుని కథ సెప్పుట (సం. 3-191-2) 
క. ఘను. డింద్రద్యుమ్నుం డను । జనపతి గల6 డాత. డింద్రసదనమున ముదం 
బున నుండంగ బహుకాలం । బున కాతని కీర్తి లోకమున మాయుటయున్‌. 360 
ప్రతిపదార్థం: ఘనుండు= గొప్పవాడు; ఇంద్రద్యుమ్నుండు+అను, జనపతి, కలండు= ఇంద్రద్యుమ్నుడు అనే పేరు కల రాజు 
ఉండేవాడు; ఆతండు= అతడు (ఇంద్రద్యుమ్నుడు); ఇంద్రసదనమునన్‌= ఇంద్రుడి ఇంటిలో (స్వర్గలోకంలో); ముదంబునన్‌+ఉండం 


గన్‌= సంతసంతో నివసించగా; బహుకాలంబునకున్‌= చాలకాలానికి; ఆతని కీర్తి= ఇంద్రద్యుమ్నుడి యశస్సు; లోకమునన్‌= 
జగత్తులో; మాయుటయున్‌= క్షీణించిపోవటంచేత. 


తాత్సర్యం: ఇంద్రద్యుమ్నుడు అనే ఒక గొప్పమహారాజు ఉండేవాడు. అతడు చిరకాలం స్వర్గలోకంలో సంతసంతో 
నివసించాడు. చాలకాలానికి లోకంలో ఆతని కీర్తి మాయమై పోవటంచేత. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అమరు 'లిచ్చోట నుండలే వరుగు' మనుచు । నుర్వి( ద్రోచిన నతడు నా యున్నకడకు 

నర్థి జనుదెంచి యిట్లను 'ననఘ! నన్ను । నిద్ధపుణ్యు నింద్రద్యుమ్ను నెటుంగు దయ్య?' 361 
ప్రతిపదార్థం: అమరులు= దేవతలు; 'ఇచ్చోటన్‌= ఈస్థలంలో; ఉండలేవు= నివసించజాలవు; అరుగుము= వెళ్ళుము; 
అనుచున్‌= అనిచెప్పుతూ; ఉర్విన్‌= భూమికి; త్రోచినన్‌= నెట్టగా; అతండు= (ఆ ఇంద్రద్యుమ్నుడు); నా+ఉన్న, కడకున్‌= 
నేను ఉన్నచోటికి; అర్ధిన్‌+చనుదెంచి= కోరికతో వచ్చి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; అనఘ!= పాపరహితుడా; 
ఇద్దపుణ్యున్‌= ప్రకాశించే పుణ్యం కలవాడిని; నన్నున్‌= నన్ను; ఇం|ద్రద్యుమ్నున్‌= ఇంద్రద్యుమ్నుడిని; ఎజుంగుదు+అయ్య= 


ఎబుగుదువా?” 


తాత్సర్యం: దేవతలు ఆ ఇం(ద్రద్యుమ్నుడిని “ఇక నీవు స్వర్గంలో ఉండజాలవు; నీ పుణ్యం తరిగిపోయింది” అని 
చెప్పి, అతడిని భూలోకానికి నెట్టారు. అంతట ఆ ఇంద్రద్యుమ్నుడు నే నున్నచోటికి వచ్చి ఈవిధంగా పలికాడు. 
'ఓ పుణ్యాత్ముడా! (ప్రకాశించే పుణ్యాలు కల ఇంద్రద్యుమ్నుడను నేను. అయ్యా! నన్ను నీవు ఎరుగుదువా? 


సీ. _ అనుడు నే నిట్లంటి నయ్య! ని న్నెణుంగంగం । జాలనయ్యెద; హిమశైలశ్యంగ 
వాసియై యుండు ప్రావారకర్ణుం డను । పేరి ఘూకము గడు పెద్ద; యదియు 
నాకంటె నిన్ను నిర్భయముగ నెజుంగు. బొ | మృనుటయు; నన్ను రమ్మనియె నతండు; 
ఘనరసాయనఘుటికాప్రయోగంబున । దేహతాపంబు వర్ధిల్లై నందు. 


తే. గదలి రాంజాల నే నంటిం గడంగి యన్న । రేంద్రు( డశ్వమై ననుం బ్రీతి నెత్తికొనుచు 
నయ్యులూకముపాలికి నరిగి నన్ను । నడిగినట్టుల దానిని నడుగుటయును. 362 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని పలుకగా; ఏన్‌= నేను; ఇట్టు+అంటిన్‌= ఈవిధంగా అన్నాను; అయ్య= ఆర్యా!; నిన్నున్‌+ఎణు( 
గంగన్‌+చాలను+అయ్యెదన్‌= నిన్ను తెలియజాలకున్నాను; హిమ, శైల, శృంగ, వాసి+ఐ+ఉండు= మంచుకొండ శిఖరంమీద 
నివసించే వాడై ఉన్న; (ప్రావారకర్ణుండు+అను, పేరి= ప్రావారకర్ణుడు అనే పేరు కలిగిన; ఘూకము= గుడ్లగూబ; కడు, పెద్ద= 
మిక్కిలి పెద్దది (వయస్సులో); అదియున్‌= ఆ గుడ్డగూబయు; నాకంటెన్‌= నన్నుమించి; నిన్నున్‌= నిన్ను; నిర్లయముగన్‌= 
నిశ్చయంగా; ఎణుంగున్‌= తెలియును; పొమ్ము= వెళ్ళుము; అనుటయున్‌= అని అనగా; నన్నున్‌= నన్ను; అత(డు= అతడు 
(ఇంద్రద్యుమ్నుడు); రమ్ము+అనియెన్‌= (తనతోకూడ) రమ్ము అని అడిగాడు; ఘన, రసాయన; ఘుటికాప్రయోగంబునన్‌= 
గొప్పదైన రసౌషధానికి సంబంధించిన మాత్రను వాడటంచేత, దేహతాపంబు= శరీరంయొక్కబాధ; వర్ణిల్లెన్‌= వృద్దిచెందింది. 
అందున్‌= అచ్చటికి; ఏను= నేను రాన్‌+చాలను+అంటిన్‌= రావటానికి శక్తి సరిపోదు అని చెప్పాను; కడంగి= పూనుకొని ఆ, 
నర+ఇంద్రుండు= ఆరాజు (నరులలో ఇం(ద్రుడివంటివాడు); అశ్వము+ఐ= గుర్రం రూపం ధరించి; ననున్‌= నన్ను; (ప్రీతిన్‌= 
అనురాగంతో; ఎత్తికొనుచున్‌= మీదపెట్టుకొంటూ; ఆ+ఉలూకము, పాలికిన్‌= ఆ గుడ్డగూబ ఉన్నచోటికి; అరిగి= వెళ్ళి; 
నన్నున్‌= నన్ను; అడిగిన+అట్టులు+అ= |ప్రశ్నించినరీతిగానే; దానినిన్‌= (ఆ(గ్రుడ్డగూబను); అడుగుటయును= (ప్రశ్నించగా. 


తాత్సర్యం: అప్పుడు నేను ఈవిధంగా పలికాను: “అయ్యా! నేను నిన్ను తెలిసికొనలేకపోయాను, కాని, 
హిమాలయపర్వతశిఖరంకడ నివసించే ప్రావారకర్ణుడు అనే పేరుకల గగ్రుడ్లగూబ వయస్సులో మిక్కిలి పెద్దది; 
(ac) ce లు 
అందుచేత అతడు నాకంటె నిన్నుగూర్చి నిశ్చయంగా తెలియగలడు; అతడి దగ్గరికి పొమ్ము”. అంతట ఆ 
ఇంద్రద్యుమ్నుడు తనతోపాటు నన్ను కూడ రమ్మన్నాడు! 'అయ్యా!ముసలితనంలో శక్తినాసగే మాత్రను సేవించి 
యున్నాను. అందువలన కలిగిన దేహతాపం కారణంగా కదలలేకుండా ఉన్నాను” అని చెప్పాను. అప్పుడు ఆ 
ఇం(ద్రద్యుమ్నుడు గుర్రపురూపం ధరించి నన్ను తన వీపుపై ఉంచుకొని ఆ గుడ్డగూబ ఉన్నచోటికి వెళ్ళి, నన్ను 
అడిగినట్టే అతడు ఆ గుడ్లగూబను అడిగాడు. 


విశేషం: (ప్రాచీనభారతీయసాహిత్యంలో జంతుపాత్రలు బహుళాలు. అవి మానవచిత్తప్రవృత్తులకు (ప్రతీకలే. ఆ జంతువుల 
పేర్చు సార్థకాలు. (ప్రావారకర్ణుడు= ఉత్తరీయాలవంటి చెవులు కలవాడు అనగా భుజాలపై (వ్రాలునట్టి నిడివిఅయిన చెవులుకలవాడని 


అరం. 
(2) 


వ. అదియునుం గొండొకసేపు దలపోసి చూచి 'యేను నిన్ను నిక్కువంబుగా నెటుంగనేర; నింద్రద్యుమ్నం బను 
కొలనియందు నాళీకజంఘుం డనుపేరి బకవల్లభుండు వసియించు; నవ్విహంగంబు నాకు బెద్ద; నిన్నెటుంగు 
నరుగు మనిన నమ్మనుజపతి నాతోడ(గూడ నయ్యులూకంబు మోచికొని నాళీకజంఘునొద్దకుం జని 
తనపేరు సెప్పి 'నన్నెటుంగుదే?” యనిన నదియు “నే నిన్నెటుంగంజాల నాకంటె. జిరకాలజీవి యైన 
యకూపారుండను కచ్చపంబు గల; దదియును నిక్కొలన నుండు నజ్జలచరము నిన్నెటుంగంబోలు; నడిగి 
చూతముగాకి యని యక్కవుఠంబుంబేర్కొని' యొక్క నందేహంబు నిర్ణయించుట కయి 
యీయార్యజనంబులు నిన్ను గుణించి వచ్చినవారు; నీవు సనుదేరవలయిు' నని పలుకుటయును. 363 


ప్రతిపదార్థం: అదియునున్‌= (ఆగుడ్లగూబకూడ); కొండొకసేపు= కొంతసమయం; తలపోసి= యోచించి; చూచి= అరసి; 
ఏను= నేను; నిక్కువంబుగాన్‌= నిజంగా; ఎణుంగనేరను= తెలియజాలను; ఇం|ద్రద్యుమ్నంబు+అను, కొలనిఅందున్‌= 
ఇంద్రద్యుమ్నం అనే పేరుకల సరస్సులో; నాళీకజంఘుండు+అను, పేరి= నాళీకజంఘుడు అనే పేరు కల; బక వల్లభుండు= 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 695 


కొంగలరేడు; వసియించున్‌= నివసిస్తాడు; ఆ+విహంగంబు= ఆపక్షి; నాకున్‌+పెద్ద= నాకంటె వయస్సులో పెద్దది; నిన్నున్‌+ 
ఎణుంగున్‌= నిన్ను తెలియును; అరుగుము= వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+మనుజపతి= ఆరాజు; నాతోడన్‌+కూడ= 
నాతోపాటుగా; ఆ+ఉలూకంబున్‌= ఆ(గుడ్డగూబను; మోచికొని= వహించి; నాళీకజంఘునొద్దకున్‌+చని= నాళీకజంఘుడివద్దకు 
వెళ్ళి; తనపేరు+చెప్పి; నన్నున్‌+ఎబుంగుదు+ఏ+అనినన్‌= నన్ను తెలియుదువా నీవు- అని అడుగగా; అదియున్‌= 
(ఆకొంగకూడ); ఏన్‌= నేను; నిన్నున్‌+ఎణుం గన్‌+చాలన్‌= నిన్నుతెలియజాలను; నాకంటెన్‌= నన్ను మించి; చిర, కాల, 
బీవి+ఐన= చాలకాలం (బ్రదికిన వాడైన; అకూపారుండు+అను= అకూపారుడు అనేపేరు కల; కచ్చపంబు= తాబేలు; కలదు= 
ఉన్నది; అదియునున్‌= అదిన్నీ; ఈ+కొలనన్‌+ఉండున్‌= ఈసరస్సులో నివసిస్తూ ఉంటుంది; ఆ+జలచరము= నీటిలో తిరిగే 
ఆ జంతువు (తాబేలు); నిన్నున్‌+ఎయింగన్‌+పోలున్‌= నిన్ను తెలిసిఉండవచ్చును; అడిగి= (ప్రశ్నించి; చూతము, కాక= 
చూస్తాం గాక; అని= అని చెప్పి; ఆ+కమఠంబున్‌= ఆతాబేలును; పేర్కొని= పేరుపెట్టి పిలిచి; ఒక్కసందేహంబు= ఒక 
అనుమానం; నిర్లయించుటకున్‌+అయి= నిశ్చయించటంకొరకై) ఈ+ఆర్యజనంబులు= ఈ పెద్దలు; నిన్నున్‌+గుజించి= 
నీకొరకై; వచ్చినవారు= వచ్చారు; నీవు; చనుదేరవలయున్‌= రావలెను; అని పలుకుటయును= అని అనటమున్నూ. 


తాత్సర్యం: ఆ గుడ్డగూబ కొంతసేపు యోచించి, 'నాకు నీవు ఎవరవో తెలియరాలేదు. ఇంద్రద్యుమ్నం అనే 
పేరుకల ఒకసరోవరం ఉన్నట్లు నాకు తెలియును. ఆ సరస్సులో నాళీకజంఘుడు అనే పేరుకల గొప్పకొంగ ఉన్నది. 
ఆ కొంగ వయస్సులో నాకంటెను పెద్దది. నిన్నుగూర్చ్భి ఆకొంగకు తెలియును. అక్కడకు వెళ్ళుము” అని చెప్పింది. 
అంత ఆ ఇంద్రద్యుమ్నుడు నాతోపాటు ఆ గుడ్లగూబను సయితం తనవీపుపైన ఎక్కించుకొని ఆకొంగ దగ్గరకు 
వెళ్ళాడు. అతడు, తనపేరు చెప్పి ఆ కొంగ తన్నెరుంగునేమో అని ప్రశ్నించాడు. ఆ కొంగ, తాను ఇం(దద్యుమ్ముడిని 
ఎరుగను కాని, ఆకొలనులో ఒకతాబేలు కలదనిన్నీ, ఆ తాబేలు అచటి జలచరాలలో ఎక్కువ వయస్సు కలదు 
అనిన్నీ, ఆ తాబేలుకు తెలిసివుండవచ్చును అని చెప్పి చూతము గాకి అని ఆ తాబేలును పేరెత్తి పిలిచి ఇట్టా 
పలికింది- 'ఒక సందేహం తీర్చుకొనటానికై పెద్దలు నీకడకు వచ్చారు. నీవు దయచేసి ఇటు రమ్ము. 


తే. కొలను వెలువడి చనుదెంచె. గూర్మవిభు(డు; । వార లడిగి “రింద్రద్యుమ్నద్రారుణీశు 
నెటుగుదే” యన నదియు నొక్కింతతడవు | దలంచికొని కన్ను(గవ నశ్రుజలము లొలుక. 364 


ప్రతిపదార్థం: కూర్మవిభుండు= తాబేటిరేడు; కొలను= సరోవరం; వెలువడి= బయటికి వచ్చి; చనుదెంచెన్‌= అరుగుదెంచాడు; 
వారలు= (నాళీకజంఘుడు, ప్రావారకర్గుడు); అడిగిరి= (ఇట్లా) ప్రశ్నించారు; ఇం(ద్రద్యుమ్న, ధారుణీ+-ఈశున్‌= ఇంద్రద్యుమ్నుడు 
అనెడి రాజును; ఎలుంగుదు+ఏ= తెలియుదువా; అనన్‌= అని అడుగగా; అదియున్‌= (ఆతాబేలును); ఒక్కింతతడవు= ఒక 
కొంతసేపు; తలంచికొని= జ్ఞాపకం తెచ్చికొని; కన్ను+కవన్‌= కనులజంటయందు; అశ్రు, జలములు+ఒలుకన్‌= కన్నీరు కారగా. 


తాత్సర్యం: తాబేలు ఆ సరస్సునుండి బయలువెడలి కనిపించింది. 'ఇంద్రద్యుమ్నమహారాజును నీవు ఎరుగుదువా?” 
అని వారు ప్రశ్నించారు. అంత, ఆ తాబేలు కొంచెంసేపు జ్ఞాపకం తెచ్చుకొని, కన్నీరు కనులనుండి కారుతుండగా, 


విశేషం: “ఒక్కింతతడవు తలణికొనుటి - 'కన్నుంగవ న(శ్రుజలము లొలుకుటి - ఎలుగు రాలుపడుటి' మున్నగునవి 
మానుషవిభావాలే కదా! ఈ పద్యం తిక్కన మహాకవి ఆంగికసాత్లికాభినయవర్లనను తలపిస్తుంది. ఎజ్జనపై - నన్నయ 
ప్రభావము[ద్రమా(త్రమే గాక తిక్కన కవితాశిల్పప్రభావమున్నూ గోచరిస్తుంది. 


వ. ఎలుంగు రాలుపడ వారలం గనుంగొని యి ట్లనియె. 365 


న్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఎలుంగు= కంఠస్వరం; రాలుపడన్‌= బొంగురుపోగా; వారలన్‌= ఇం(ద్రద్యుమ్మ్నుడిని, నాళీకజంఘుడిని, 
ప్రావారకర్గుడిని; కనుంగొని= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్సర్యం: గద్గదస్వరంతో వారిని చూచి ఈవిధంగా పలికింది. 


ఉ.  'అక్కట! నే నెటుంగనె మహాగుణభూషణు నమ్మహాత్ము న 
న్నిక్కడ( బెక్కుమాటులు ననేకభయంబుల. బొందకుండంగా 
నక్కటికంబుతోడ( దగ నాతండు గైకొని కాచెం గాదె! పెం 
పెక్కిన యన్నరోత్తముని నెన్న(టికిన్‌ మటవంగవచ్చునే? 366 


ప్రతిపదార్థం: అక్కట= (ఇది ఆళశ్చర్యార్థకం - జాలితో కూడిన అచ్చెరువును దెలిపేది); మహా, గుణ, భూషణున్‌= 
గొప్పగుణాలు ఆభరణాలుగా కల వాడిని; ఆ+మహా+ఆత్మున్‌= ఆమహాత్ముడిని; నేను+ఎజుంగను+ఎ= నేను తెలియనా?; 
నన్నున్‌; ఇక్కడన్‌; పెక్కు, మాణులు= అనేకపర్యాయాలు; అనేక, భయంబులన్‌= పెక్కుఆపదలను; పొందకుండంగాన్‌= 
పడయకుండ; అక్కటికంబుతోడన్‌= దయతో; తగన్‌= ఒప్పేటట్టుగా; ఆతండు= ఆ యింద్రద్యుమ్నుడు; కైకొని= స్వీకరించి; 
కాచెన్‌+కాదె= కాపాడాడు కదా; పెంపు+ఎక్కిన= గొప్పతనాన్ని సంపాదించిన; ఆ+నర+ఉత్తమునిన్‌= ఆ జనులలో శ్రేష్టుడు 
అయినవాడిని; ఎన్నంటికిన్‌= ఎప్పటికైనను; మజవంగన్‌వచ్చును+ఏ= విస్మరించటానికి వీలు ఉన్నదా? 


తాత్సర్యం: 'అయ్యో! ఎంతమాట! ఆ ఇంద్రద్యుమ్న మహారాజునా నేను మరచిపోవటం ! ఆతడు మహాత్ముడు, 
గొప్పగుణాలచేత అలంకరించబడినవాడు. పెక్కుమారులు ఆ మహనీయుడు నన్ను పెక్కు ఆపదలనుండి కాపాడాడు. 
జనులలో (శ్రేష్టుడై ఎంతో గొప్పతనాన్ని ఆర్జించిన ఆ ఇం(ద్రద్యుమ్నుడిని నేను సదా కృతజ్ఞతతో స్మరించవలసి 
ఉన్నది. 


తే, అమ్మహాత్ముండు బహువిధయజ్ఞదక్షి । ణార్హముగ విప్రవరులకు నర్తి నిచ్చు 
క్ష! “థ క్‌ థ గోప 
గోగణంబుల గొరిజల గ్రొచ్చియయ్యెం । గాదె యీ సరోవరము జగన్నుతముగ.' 367 


ప్రతిపదార్థం: ఆ+మహా+ఆత్ముండు= ఆ గొప్ప ఆత్మకలవాడు; బహు, విధ, యజ్ఞ దక్షిణా+అర్థముగన్‌= పెక్కురకాలైన 
యజ్ఞాలలో దానాలకు ఇచ్చే ధనంగా; విప్రవరులకున్‌= (బ్రాహ్మణులకు; అర్ధిన్‌= (ప్రీతితో; ఇచ్చు= ఒసగు; గోగణంబుల= 
ఆవుల సమూహాలయొక్క; గొరిజలన్‌= గిట్టలచేత; జగత్‌+నుతముగన్‌= లోకం పొగడేటట్టుగా; ఈ సరోవరము= ఈ 
మడుగు; గ్రొచ్చి= (త్రవ్వబడి; అయ్యెన్‌+కాదె= ఏర్పడినది గదా! 


తాత్పర్యం: మహానుభావుడైన ఆ ఇం(ద్రద్యుమ్న మహారాజు ఎన్నో యజ్ఞాలు చేసి, దక్షిణగా అనేకగోవులను 
బ్రాహ్మణులకు దానంచేశాడు. ఆ మహాత్ముడు దానం చేసిన వేనకువేల ఆవుల గిట్టల రాపిడే కదా! లోకం పొగడే 
ఈ మడుగు ఏర్పడటానికి కారణం. 


వ. అనిన యనంతరంబ దేవదూతలు విమానంబు గొనుచు( జనుదెంచి యింద్రద్యుమ్నుం గని 'మహాత్మా! నీ 
కీర్తి జగంబునందు శాశ్వతంబై నిలిచె; నీకు. ద్రిదివనివాసంబు సుస్థిరం బయ్యె; నరుగుదెమ్ము విమానం 
బెక్కు మని, వెండియు. 368 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 697 
ప్రతిపదార్థం: అనిన+అనంతరంబు+అ= అని పలికిన వెంటనే; దేవదూతలు= స్వర్గలోకానికి చెందిన (ప్రతినిధులు; విమానంబు, 
కొనుచున్‌= ఆకసంలో చరించే వాహనాన్ని తీసికొనివస్తూ; చనుదెంచి= అరుగుదెంచి; ఇం[ద్రద్యుమ్నున్‌+కని= ఇంద్రద్యుమ్నుడిని 
చూచి; మహా+ఆత్మా!= గొప్పఆత్మకలవాడా!; నీకీర్తి= నీయశస్సు; జగంబునందున్‌= లోకంలో; శాశ్వతంబు+ఐ= ఎల్లకాలం 
ఉండునట్టిదై; నిలిచెన్‌= నిలబడింది; నీకున్‌= నీకు; (త్రిదివ+నివాసంబు= స్వర్గలోకంలో నివసించటం; సు, స్థిరంబు+అయ్యెన్‌= 
బాగా ఎల్లప్పుడు ఉండునట్టిది అయింది; అరుగుదెమ్ము= రమ్ము; విమానంబు= విమానం; ఎక్కుము= అధిరోహించుము; 
అని= అని చెప్పి; వెండియున్‌= మజియును. 


తాత్సర్యం: తాబేలు ఆ మాటలు చెప్పగానే దేవతల (ప్రతినిధులు విమానాన్ని గైకొనివచ్చి ఇంద్రద్యుమ్నుడితో ఇట్టా 
పలికారు: 'మహాత్మా! నీ యశస్సు లోకంలో ఎల్లప్పుడు ఉంటుంది. నీకు శాశ్వతస్వర్లసాఖ్యం లభిస్తుంది. దయచేసి 
ఈ విమానం ఎక్కి స్వర్గలోకానికి రమ్ము" అని, ఇంకా ఇట్లా అన్నారు. 


క. “తన కీర్తి యెంతకాలము । వినంబడు నిజ్ఞగమునందు వెలయం.గ నందా. 
కను బుణ్యలోకసాఖ్యం । బున నెంతయు నుల్లసిల్లు. బురుషుం డనఘా!' 369 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! ఓఇం(ద్రద్యుమ్నమహారాజా!; తన, కీర్తి తనయశస్సు, ఈ+జగమునందున్‌= 
ఈలోకంలో; ఎంతకాలము= ఎంతసమయం; వినంబడున్‌= (ప్రజలచేత) ఆలకించబడునో; వెలయంగన్‌= విలసిల్లేటట్టుగా; 
అందాంకను= అంతవరకును; పురుషుండు= నరుడు; పుణ్య, లోక, సౌఖ్యంబునన్‌= సుకృతం చేసికొనటంవలన లభించే 
లోకంలోని సుఖంతో; ఎంతయున్‌= మిక్కుటంగా; ఉల్లసిల్టున్‌= సంతసిస్తాడు. 


తాత్సర్యం: 'పాపరహితుడా! ఈలోకంలో తనయశస్సు ఎంతకాలం విలసిల్లుతూ వినబడునో అంతకాలం నరుడు 
స్వర్గలోకసౌఖ్యాలను అనుభవిస్తాడు. 


విశేషం: ఈ(ప్రకరణంలో భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకం స్మరించదగింది. “తే తం భుక్యా స్వర్గలోకం విశాలం । క్షీణే పుణ్యే 
మర్త్యలోకం విశంతి” ॥ 9-21॥ 


వ. అనిన నమ్మహీకాంతుండు దివిజకింకరులంజూచి 'యిమ్ముదుసలి తాపసుని, వృద్దవిహంగంబును 
గార్యార్థంబు సహాయులుగాందెచ్చితి; వీరిని నిజస్థానంబుల నునిచివచ్చెద; నించుకనిలువుం' డని వారిచేత 
ననుజ్ఞాతుండై నన్నును నులూకంబును నెప్పటి నెలవులం బెట్టి తానును దేవయానంబున దివంబున కరిగె' 
నని చెప్పిన బ్రీతు(డై పృథానందనుండు. 370 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; ఆ+మహీకాంతుండు= భూమికి భర్త అయిన ఆ రాజు; దివిజకింకరులన్‌= దేవ 
సేవకులను; చూచి= అరసి; ఈ+ముదుసలితాపసునిన్‌= వృద్దుడైన ఈ తపసిని; వృద్ద, విహంగంబును= ముసలిదైన పక్షిని; 
కార్య+అర్థంబు= పని నెరవేరటం కొరకై; సహాయులుగాన్‌= తోడ్పడేవారలుగా; తెచ్చితిన్‌= తీసికొనివచ్చాను; వీరిని= 
(మార్కండేయుడిని, (ప్రావారకర్ణుడిని, నాళీకజంఘుడిని) నిజస్థానంబులన్‌= తమతమ నెలవులలో; ఉనిచి= పెట్టి; వచ్చెదన్‌= 
వస్తాను; ఇంచుక= కొంచెం సేపు; నిలువుండు+అని= నిలిచి ఉండండి అని చెప్పి; వారిచేతన్‌= (ఆదేవదూతలచేత); 
అనుజ్ఞాతుండు+ఐ= అనుమతి పొందిన వాడై; నన్నునున్‌= నన్ను (మార్కండేయుడిని); ఉలూకంబునున్‌= గ్రుడ్లగూబనూ 
(ప్రావారకర్గుడిని); ఎప్పటి నెలవులన్‌+పెట్టి= లోగడ ఉన్నచోటులందే ఉంచి; తానును= ఇంద్రద్యుమ్నుడును); దేవయానంబునన్‌= 
దేవతల విమానంలో; దివంబునకున్‌= స్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అనిచెప్పినన్‌= అని వచించగా; ప్రీతుండు+ఐ= 
సంతుష్టి చెందినవాడై; పృథానందనుండు= కుంతీదేవికొడుకు (ధర్మరాజు). 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని దేవతలు చెప్పగా విని, ఇంద్రద్యుమ్నుడు దేవదూతలతో ఇట్టా బదులు పలికాడు: 'నాపనిమీద 
ఈ ముదుసలి మహర్షిని, ఈ ముసలిషక్షిని వారిసాయాన్ని కోరి ఇప్పుడు తోడ్కొనివచ్చాను. వీరిని వారివారినెలవులలో 
దింపి తిరిగిరాగలను. కొంచెం తాళండి”. అని చెప్పి దేవదూతలచేత అనుమతించబడినవాడై యథాస్థానాలలో వారిని 
దిగబెట్టి, తదుపరి తాను వేల్పులవిమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ కథ వినిన కుంతీపుత్రుడైన ధర్మరాజు 
మిక్కిలి ప్రీతిచెందాడు. 


విశేషం: ఇంద్రద్యుమ్నోపాఖ్యానంలో ఈక్రింది అంశాలు అనుశీలించదగినవి - 1. ఇది ఒక స్వయంసంపూర్షమైన మనోహరగాథ. 
2. ఇది భగవద్గీతలోని ఒకభావానికి సోదాహరణ వివరణం. పుణ్యకార్యాలు చేసిన స్వర్గసొఖ్యాలు లభిస్తాయి. నరుడు పుణ్యక్షయం 
కాగానే భూలోకానికి దిగిపోవలసిందే. పుణ్యకార్యాలకీర్తి ఎంతకాలం నిలుచునో అంతకాలం పురుషుడు స్వర్గసౌఖ్యాలను 
అనుభవిస్తాడు. 3. దీర్చాయుర్దాయం- మనుజులలో అరుదు. దీనికి అపవాదంగా - ఏమార్కండేయమహర్షియో కనబడతాడు. 
గుడ్లగూబ, కొంగ, తాబేలు ఎక్కువ కాలం (బ్రదుకు నని ఈ ఉపాఖ్యానం చెప్పుతున్నది. ఈ విషయాలపై జీవశా(స్రజ్ఞాలు 
ఇంకను పరిశోధనలు చేయదగును. 4. ఈ ఉపాఖ్యానంలో గల “కొసమెరుపు గుర్తించదగింది. ఇంద్రద్యుమ్నుడు ఎంతోకష్టపడి 
తనకు సాక్ష్యానికి పనికివచ్చే చిరంజీవులను అన్వేషించటం, తుదకు- దేవతలు అతనిపుణ్యం అక్షయమైన దని అతడిని తిరిగి 
స్వర్గానికి ఆహ్వానించినప్తుడు స్వార్థబుద్దితో ఆతడు తనకు సాయంచేసినవారిని వదలిపెట్టక, వారిని యథాస్థానాలలో దిగబెట్టి 
తదుపరి వేల్పులవిమానం ఎక్కటం విశేషం. 


క. “నీకంటె వృద్దతముని గు । ణాకర! యెటి(గించి; తిది మహాద్దుత!' మని సు 
శ్లోకుండు మునివరునకు( బు । ణ్యాక్ళతికి( గృతప్రణాము(డై కడుభక్తిన్‌. 371 


ప్రతిపదార్థం: గుణ+ఆకర!= మంచిలక్షణాలకు నెలవైనవాడా!; నీకంటెన్‌, వృద్దతమునిన్‌= నిన్ను వయస్సులో మించినవాడిని; 
ఎతిణగించితి(ఏ)= తెలిపితివి; ఇది; మహా+అద్భుతము= ఇది గొపు అచ్చెరువును కలిగించేది; అని= అని చెప్పి; సుక్షోకుండు= 
కీర్రిమంతుడు (ధర్మరాజు); పుణ్య+ఆకృతికిన్‌= మూర్తీభవించిన పుణ్యానికి (పుణ్యమే ఆకృతిగా గల వాడికి); ముని, 
వరునకున్‌= మునులలో శ్రేష్టుడైనవాడికి, (మార్కండేయుడికి); కృత, ప్రణాముండు+ఐ= చేయబడిన నమస్కారం కలవాడై 
(నమస్కరించి); కడున్‌= మిక్కుటమైన; భక్తిన్‌= భక్తితో. 


తాత్సర్యం: 'మంచిగుణాలకు నెలవైన ఓ మార్కండేయమహార్షీ ! నీకంటెకూడ వయస్సులో మించినవాడినిగూర్చి 
వివరించావు. ఇది మిక్కిలి ఆశ్చర్యం కలిగించే విషయంి అని పలికి పూజ్యుడైన ధర్మరాజు మార్కండేయమహర్షికి 
మిక్కిలిభక్తితో నమస్కరించాడు. 


విశేషం: ఆరణ్యపర్వం బృహద్‌(గ్రంథం కావటానికి ముఖ్యకారణం స్వయంసంపూర్ణాలైన పలుగాథలు ఇందులో చేరటమే. ఈ 
కథాహారానికి, ఏకవాక్యతను చేకూర్చింది ధర్మరాజుశీలంలోని జిజ్ఞాస. 


మార్కండేయుడు ధర్మరాజునకు. గువలాశ్వుచరి త్రము సెప్పుట (సం. 3-192-4) 


వ. మునీంద్రా! యిక్ష్వాకువంశోద్దవుండైన కువలాశ్వునకు ధుంధుమారుం డను పేరెట్లు గలిగె జెప్పవే!' యని 
యడిగిన నతం డి ట్లనియె. 372 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 699 


ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునులలో ఇంద్రుడివంటివాడా!; ఇక్ష్వాకు, వంశ+ఉద్భవుండు+ఐన= ఇక్షాకువంశంలో పుట్టిన; 
కువలాశ్వునకున్‌; ధుంధుమారుండు+అను, పేరు; ఎట్టు+కలిగెన్‌= ఏవిధంగా ఏర్పడింది; చెప్పవు+ఏ= వచింపవా; అని 
అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతండు= (మార్కండేయుడు); ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: 'మునులలో శ్రేష్టుడవైన ఓ మార్కండేయమహామునీ ! ఇక్ష్యాకువంశంలో జన్మించిన కువలాశ్వుడికి 
ధుంధుమారుడు అనే పేరు ఏరీతిగా ఏర్పడిందో దయచేసి చెప్పవా" అని అడుగగా ధర్మరాజునకు మార్కండేయమహర్షి 
ఈ విధంగా చెప్పాడు. 


ఉ. 'శంకరసన్నిభుండు జనశంకరుండున్‌ గరుణాకరుం డనా 
తంకు€ డుదంకు( డన్ముని వ్రతస్థితు6 దై మరుభూమియందు ని 
శృంకమతిన్‌ వసించి యనిశంబును నవ్యయు నచ్యుతున్‌ మనః 
పంకజవేదిపై నిడి తపం బొనరించె ననేకవర్షముల్‌. 373 


ప్రతిపదార్థం: శంకర, సన్నిభుండు= శివుడితో సమానుడు; జన, శంకరు(డున్‌= (ప్రజలకు శుభాలు కలిగించేవాడును; 
కరుణా+ఆకరుండు= దయకు నెలవైనవాడు; అనాతంకుండు= ఎదురుఅడ్డాలు సరకుపెట్టనివాడు అగు; ఉదంకు(డు+అన్‌, 
ముని= ఉదంకుడు అనే నామంగల బుషి; (వ్రతస్థితుడు+ఐ= దీక్షను పూనినవాడై; మరుభూమియందున్‌= ఎడారి 
బంజరుభూమియందు; నిశ్ళంక, మతిన్‌= సందేహాలు లేని నిశ్చలమనస్సుతో; వసించి= ఉండి; అనిశంబును= ఎల్లప్పుడును; 
అవ్యయున్‌= అక్షరుడైన భగవంతుడిని; అచ్యుతున్‌= పతనం లేని భగవంతుడిని - అనగా ఆ విష్ణుదేవుడిని; మనస్‌+పంకజ, 
వేదిపైన్‌= మనస్సు అనే తామరపూవుతిన్నెపై; ఇడి= స్థాపించి; అనేకవర్షముల్‌= పెక్కుసంవత్సరాలు; తపంబు+ఒనరించెన్‌= 
తపస్సు చేశాడు. 


తాత్సర్యం: శివుడితో సమానుడైనవాడున్నూ, ప్రజలకు శుభాలు చేకూర్చేవాడున్నూ, దయామయుడున్నూ, ఎదురు 
లేనివాడున్నూ, అగు ఉదంకుడనే బుషి దీక్షతో ఎడారిబంజరుభూమిలో నివసించి, ఎల్లప్పుడును నాశంలేనివాడున్నూ, 
జారనట్టి స్థితి గలవాడున్నూ అయిన విష్ణుదేవుడిని తనమనస్సు అనెడి తమ్మిపూవుతిన్నై పై నిడి 'పెక్కుసంవత్సరాలు 
తపస్సు చేశాడు. 
తే.  అతనిభక్తికి. బ్రియమంది యాదిదేవు( । దంబుజాక్షు. డధోక్షజు. డక్షరుండు 

గరుణ( బ్రత్యక్ష మగుటయు( గని యతండు । ప్రణతి యొనరించి యిట్లని ప్రస్తుతించె. 374 


ప్రతిపదార్థం: అతని భక్తికిన్‌= (ఆ ఉదంకుడి); భక్తికి; ప్రియము+అంది= (ప్రీతిని చెంది; ఆదిదేవుండు= మొదటిదేవుడు; 
అంబుజ+అక్షుండు= పద్మాలవంటి కన్నులు కలవాడు; అధోక్షజుండు= జితేంద్రియులకు (ప్రత్యక్షమయ్యేవాడు; అక్షరుండు= 
నాశం లేని వాడు అగు విష్ణువు; కరుణన్‌= దయతో; (ప్రత్యక్షము+అగుటయున్‌= సాక్షాత్కరించటమున్నూ; కని= చూచి; 
అతండు= (ఉదంకుడు); ప్రణతి+ఒనరించి= నమస్కారం చేసి; ఇట్టు+అని= ఈ విధంగా పలికి; (ప్రస్తుతించెన్‌= పొగడాడు. 


తాత్సర్యం: ఉదంకుడి భక్తికి సంతసిల్లి, అతడి దీక్షకు మెచ్చి నాశంలేనివాడున్నూ, తమ్మిపువ్వువంటి కన్నులు 

కలవాడున్నూ అయిన శ్రీమన్మహావిష్ణువు సాక్షాత్కరించాడు. ఉదంకుడు విష్ణుమూర్తికి నమస్కరించి, అతడిని 
G2) ద G2) అ 

ఈవఐధంగా (ప్రస్తుతించాడు. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 

“దేవదేవ! శ్రుతిప్రమాణవిధేయ! మాధవ! జంగమ 

స్థావరాత్మకమైన లోకము సర్వమున్‌ భవదీయమా 

యావిధేయము విశ్వరూపు(డ వవ్యయుండవు నీవ స 

ద్ధావసుస్థితి ని న్నెటింగినం బాయుం బాపము లచ్యుతా! 375 
ప్రతిపదార్థం: దేవదేవ!= దేవులకు దేవుడవైనవాడా!; అచ్యుతా!= ఓవిష్ణుమూర్తీ!; శ్రుతి, ప్రమాణ, విధేయ!= వేదాలలో నెలకొల్పబడిన 
సత్యానికి లోబడినవాడా!; మాధవ!= లక్ష్మీదేవికి భర్తవయినవాడా!; జంగమ, స్థావర+ఆత్మకము+ఐన= కదలునది, కదలక 
స్థిరంగా ఉండునది అయిన; లోకము= జగత్తు; సర్వమున్‌= అంతయున్నూ; భవదీయ, మాయా, విధేయము= నీదైన 
మాయకు లోబడి ఉన్నది; విశ్వరూపుండవు= సృష్టిసమస్తమున్నూ రూపంగా కలిగినవాడవు; అవ్యయుండవు= నాశం లేనివాడవు; 
నీవు+అ= నీవు మాత్రమే; సత్‌+భావస్టితిన్‌= సత్యమైన యోచన యొక్క ఉనికితో; నిన్నున్‌+ఎణింగినన్‌= నిన్ను తెలిసికొంటే; 
పాపములు= దోషాలు; పాయున్‌= తొలగిపోతాయి. 


తాత్పర్యం: విష్ణుమూర్తీ! దేవతలకు దేవుడవైన వాడా! వేదాలు నెలకొల్పిన సత్యానికి నెలవైనవాడా! ఈ చరాచరసృష్టి 
అంతయు నీమాయకు లోబడినట్టిదే, ఈ సృష్టి అంతయు నీరూపమే. నీవు క్షయం లేనివాడవు. చ్యుతిలేనివాడవు. 
సరిఅయిన భావంతో నిన్ను ధ్యానిస్తే పాపాలన్నీ పటాపంచలై తొలగిపోగలవు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆరణ్యపర్వము: 4.267 విశేషం. 
చ. అనిమిషసిద్దసంయమివిహంగభుజంగమముఖ్యు లెల్ల ని 

న్ననిశము గొల్టి నీ దయ. గృతార్థత( బొందుదు; రెందు నీవునె 

మ్మనమున సంతసిల్లుదు సమస్తజగంబులు శాంతిం బొందు; నీ 

కినుకకు మాటు లేదు శివకీర్తిత! యీ భువనత్రయంబునన్‌. 376 
ప్రతిపదార్థం: శివకీర్తిత!= శివుడిచేత పొగడబడినవాడా!; అనిమిష, సిద్ద, సంయమి, విహంగ, భుజంగమ, ముఖ్యులు+ఎల్లన్‌= 
వేల్పులలో, ముక్తులలో, యోగులలో, ఆకసంలో సంచరించేవారిలో, పన్నగులలో గొప్పవారుఅందరున్నూ; నిన్నున్‌=నిన్ను; 
అనిశమున్‌= ఎల్లప్పుడును; కొల్చి= ఆరాధించి; నీదయన్‌= నీ కరుణచేత; కృతార్ణతన్‌= ధన్యత్వాన్ని; పొందుదురు= 
లభింపజేసి కొంటారు; ఎందున్‌= ఎక్కడైనా; ఈవు= నీవు; నెజ+మనమునన్‌= నిండుమనస్సున; సంతసిల్లుదు(వు)= 
సంతోషింతువో; సమస్త, జగంబులున్‌= అన్నిలోకాలున్నూ; శాంతిన్‌+పొందున్‌= శాంతిని అనుభవిస్తాయి; నీ కినుకకున్‌= నీ 
కోపానికి; ఈ భువన, త్రయంబునన్‌= ఈ మూడు లోకాలలో; మాజు లేదు= ఎదురు లేదు. 


తాత్సర్యం: శివుడిచేత ప్రస్తుతించబడినవాడా! దేవతలలో, ముక్తులలో, యోగులలో, విహంగులలో, పన్నగులలో 
గొప్పవారలు అందరున్నూ ఎల్లప్పుడు నిన్ను ఆరాధించి నీ దయచేతనే ధన్యత్వం పొందుతారు. నీవు నిండు 
మనస్సుతో సంతసిస్తే అన్ని లోకాలున్నూ శాంతిని పొందుతాయి. నీవు ఆగ్రహిస్తే దానికి ఇక (ప్రతిక్రియ లేనే లేదు. 
మత్తకోకిలము. 

విక్రమత్రయలీల నోలిన విష్టపత్రితయంబుం బె 

ల్లాక్రమించితి, క్రూరులైన సురారివీరుల. బ్రస్స్పుర 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 


701 
చ్లకనిక్రమకేళి( ద్రుంచితి, సర్వయజ్ఞ ఫలావహ 
ప్రక్రియాత్ముండ వీవు నిశ్చలభక్తిగమ్య ! జనార్దనా! 377 


ప్రతిపదార్థం: నిశ్చల, భక్తిగమ్య= చలించని భక్తికి అందుబాటులో ఉండేవాడా!; జనార్దనా!= ఓ విష్ణుదేవా!; విక్రమ(త్రయలిలన్‌= 
మూడుపాదాలతో ఆడినఆటతో; ఓలిన్‌+అ= వరుసగా; విష్టపత్రితయంబున్‌= మూడులోకాలను; పెల్టు+ఆ(క్రమించితి(వి)= 
బాగాకైవసం చేసికొన్నావు; (క్రూరులు+ఐన= బాధ కలిగించే ప్రవర్తన కలవారైన; సుర+అరి, వీరులన్‌= దేవతలకు శత్రువులైన 
రాక్షస వీరులను; (ప్రస్ఫురత్‌+చ(క్ర, వి(క్రమకేళిన్‌= (ప్రకాశించే చక్రంయొక్క విజృంభణ మనే విలాసంచేత; (త్రుంచితి(వి)= 
సంహరించావు; ఈవు= నీవు; సర్వ,యజ్ఞ్హ ఫల+ఆవహ, (ప్రక్రియా+ఆత్ముండవు= అన్నియజ్ఞాలు చేయటం వలన ఏర్పడే 
ఫలితాల నొసగే వివిధ కర్మలకు అంతస్పారమైన వాడవు. 


తాత్సర్యం: చలించని భక్తిచేత పొందదగిన ఓవిష్ణుమూర్తీ! నీవు మూడుపాదాల హొయలుతో మూడులోకాలను 
ఆ(క్రమించినవాడవు. (క్రూరులై దేవతలకు శత్రువులైన రాక్షసులను నీ చక్రంతో సంహరించావు. సర్వయజ్ఞాలకు, 
ఫలాలను ఒసగే సర్వ(ప్రక్రియలకు (సమస్తకార్యవిధానములకు) నీవే అంతస్పారమైనవాడివి. 


విశేషం: 'విక్రమత్రయలీల” - మూడుపాదాలతో ముల్లోకాలను ఆ(క్రమించినకథ - వామనావతారగాథ భాగవతంలో సుప్రసిద్ధం. 

వామనరూపాన వదాన్యుడైన బలిచక్రవర్తిని మూడుఅడుగులమేర అర్థించి, పడసి, పిదప “త్రివిక్రముడై' ముల్లోకాల నాక్రమించి, 

అతడిని పాతాళానికి బోనణచాడు. వృత్తలక్షణానికి చూడు: ఆరణ్యపర్వము: 4.267 విశేషం. 

వ. అనిమటియుంబెక్కుభంగులంబ్రస్తుతించినం గరుణించిపాంచజన్యధరుండు వరంబడుగు మనిన 
నుదంకుండు 'దేవా! భవదీయదివ్యరూపంబు. బ్రత్యక్షంబుగా( గంటి; నింతకంటెవరం బెయ్యది గల? దైనను 
నామనంబు నిత్యంబును సత్యధర్మశమంబులయందు సుస్థిరంబై నీయందు దృఢభక్తికంబు గావలయు; 
నిదియ నాకు వరం' బనుటయు నద్దేవుండు 'నీకోరినయట్ల యిచ్చితి; మత్ససాదంబున నీకుం బరమజ్ఞాన 
యోగంబును సిద్ధించు/ ద్రిలోకహితం బైన కార్యం బొక్కటి నీచేత సాధితం బయ్యెడు; నది యెయ్యది 
యనిన వినుము; ధుంధుండను దానవుండు జగంబుల కుపద్రవంబు సేయంగలవాండు; తద్వధార్థం బై 
నీవు బృహదశ్వసూనుం డైన కువలాశ్వు నుద్యుక్తుంజేసెద; వన్నరేంద్రుండు మత్రసాదలబ్ద్ధం బైన 
యోగబలంబునం జేసి భవన్ని యోగంబున నయ్యసురం బరిమార్వసమర్థుండగు; నవ్విశేషంబునకు నీవలన 
నఖిలలోకంబులు నంతసిల్లెడు' నని వలికి విష్ణుదేవుం డంతర్హితుండయ్యె; నుదంకుండును 
బూర్వప్రకారంబునం దపంబు సేయుచుండె; మటియును. 378 


ప్రతిపదార్థం: ఆని= ఆవిధంగా పలికి; మజియున్‌= ఇంకా; పెక్కు, భంగులన్‌= అనేకరీతులుగా; ప్రస్తుతించినన్‌= పొగడుతూ 
వర్లించగా; కరుణించి= దయగలిగి; పాంచజన్యధరుండు= పాంచజన్యం అనే పేరుగల శంఖాన్ని వహించేవాడు-విష్టువు; 
వరంబు+అడుగుము+అనినన్‌= కావలసిన కోరిక కోరుకొమ్ము అని అనగా; ఉదంకుండు; దేవా!= భగవానుడా!; భవదీయ, 
దివ్య, రూపంబున్‌= నీదైన దివ్యమైన ఆకృతిని; ప్రత్యక్షంబుగాన్‌+కంటిన్‌= కనులముందు సాక్షాత్కరించగా చూచాను; 
ఇంతకంటెన్‌= దీనికంటె; వరంబు= వలసినకోరిక; ఏ+అది= ఏది; కలదు?= ఉన్నది?; ఐనను= అయినప్పటికిని; నామనంబు= 
నా మనస్సు; నిత్యంబును= ఎల్లప్పుడును; సత్య, ధర్మ, శమంబులయందున్‌= నిజమునందు, ధర్మమునందు, ఇం[ద్రియ 
నిగ్రహమునందును; సుస్టిరంబు+ఐ= బాగా నిలిచి చలించనిదై; నీయందున్‌; దృఢ, భక్తికంబు, కావలయున్‌= గాఢమైనభక్తితో 


203 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడినదిగా ఉండాలి; ఇది+అ= ఇదిమా(త్రమే; నాకున్‌= నాకు; వరంబు= వలసినకోరిక; అనుటయున్‌= అని చెప్తుటయున్నూ; 
ఆ+దేవుండు= ఆ దేవుడు (శ్రీవిష్ణువు); నీ, కోరిన, అట్ల+ఇచ్చితిన్‌= నీవు కోరిన ప్రకారమే ఇచ్చాను; మత్‌+(ప్రసాదంబునన్‌= 
నా అనుగ్రహంవలన; నీకున్‌= నీకు; పరమ, జ్ఞాన, యోగంబును= గొప్పదైన పరిపూర్ణజ్ఞానంయొక్క తీరుతీయం, సిద్ధించున్‌= 
లభిస్తుంది; (త్రిలోకహితంబు+ఐన= మూడులోకాలకు మేలు చేకూర్చే; కార్యంబు+ఒక్కటి= పని ఒకటి; నీచేతన్‌= నీమూలాన; 
సాధితంబు+అయ్యెడున్‌= సాధింపబడేది అగుగాక; అది= (ఆ(త్రిలోకహితకార్యం); ఏ+అది= ఏది; అనినన్‌= అని అడిగితే; 
వినుము; ధుంధుండు+అను, దానవుండు= ధుంధుండు అనే పేరుగల రాక్షసుడు; జగంబులకున్‌= లోకాలకు; ఉపద్రవంబు= 
(ప్రమాదం; చేయంగలవాండు= చేయగలండు; తద్‌+వధ+అర్థంబు+ఐ= ఆతడిని సంహరించటం కొరకై; నీవు; బృహదశ్వ 
సూనుండు+ఐన= బృహదశ్వుడి కుమారుడైన; కువలాశ్వున్‌= కువలాశ్వుడిని; ఉద్యుక్తున్‌+చేసెదవు= ఆయత్తపడేవాడినిగా 
చేస్తావు; ఆ+నర+ఇంద్రుండు= నరులలో ఇంద్రుడివంటివా డయిన ఆరాజు; మత్‌+(ప్రసాద, లబ్దంబు+ఐన= నా అనుగ్రహంవలన 
సిద్దించింది అయిన; యోగబలంబునన్‌+చేసి= యోగంయొక్క శక్తివలన; భవత్‌+నియోగంబునన్‌= నీపనుపువలన; ఆ+అసురన్‌= 
ఆరాక్షసుడిని; పరిమార్చన్‌= సంహరించటానికి; సమర్ధుండు+అగున్‌= శక్తికలిగినవాడు బౌతాడు; ఆ+విశేషంబునకున్‌= 
పేర్కొనదగిన ఆ సంఘటనకు; నీవలనన్‌= నీమూలాన; అఖిల, లోకంబులు= అన్ని జగాలు; సంతసిల్లెడున్‌= సంతోషించగలవు; 
అని, పలికి= అని చెప్పి; విష్ణుదే వుండు= విష్ణువు; అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమైనాడు; ఉదంకుండును; 
పూర్వప్రకారంబునన్‌= వెనుకటి మాదిరిగానే; తపంబు= తపస్సు; చేయుచుండెన్‌= సల్పుతున్నాడు; మణియును= ఇంకను. 


తాత్పర్యం: అని ఇంకను పెక్కురీతుల నుతిచేయగా, పాంచజన్యాన్ని ధరించే విష్ణుదేవుడు కరుణించి ఉదంకుడిని 
వరం కోరుకొనుమన్నాడు. అప్పుడు ఉదంకుడు ఇట్టా ప్రార్థించాడు: 'దేవా! నీవు నాకు సాక్షాత్కరించటమేచాలు. 
ఇంతకంటె నేను కోరదగిన వరం ఏముంటుంది? అయినను, నీ ఆజ్ఞచొప్పున నా వేడికోలు వినిపించెద. నామనస్సు 
ఎల్లప్పుడు సత్యంపై, ధర్మంపై ఇంద్రియని[గ్రహంపై (ప్రసరించి సదా నీయందు భక్తితో లగ్నమై ఉండుగాక 
విష్ణుమూర్తి అతడు కోరిన వరాన్ని అనుగ్రహించటం మాత్రమేగాక తనదయవలన అతడికి గొప్పజ్ఞానంగూడ 
సిద్ధించగలదని చెప్పాడు. అంతేకాక, మూడులోకాలకు శుభం చేకూర్చే కర్తవ్యాన్ని ఉదంకుడు నెరవేర్చవలెనని 
నిర్దేశించాడు. ఆ (త్రిలోకహితకార్యం ఎట్టిదో, దానిని విష్ణుమూర్తి ఇట్టా వివరించాడు. 'ధుంధుడు' అనే రాక్షసుడు 
లోకాలకు విపత్తు కల్సించగలడు. ఆతడిని సంహరించటానికై నీవు బృహదశ్వుడి కుమారుడైన కువలాశ్వుడిని 
ఆయత్తం చేయాలి; ఆ రాజు నా అనుగ్రహంవలన లభించిన శక్తిచేతను, నీ నియోగంవలనను ఆ రాక్షసుడిని 
వధించే శక్తిని ఆర్జించగలడు. చరిత్రాత్మకమైన ఆ సంఘటనవలన అన్నిలోకాలు సంతసించగలవు' అని పలికి 
విష్ణుమూర్తి అంతర్జానం చెందాడు. ఉదంకుడు వెనుకటివలెనే తిరిగి తపస్సు చేయసాగాడు. 


విశేషం: 1. ఉదంకుడు కోరుకొనినవరం 'విష్ణుదేవుడియెడ దృఢభక్తి. విష్ణుదేవుడు అతనికి భక్తితోపాటు - 'పరమజ్ఞానయోగాన్ని' 
గూడ (ప్రసాదించాడు. ఉదంకునకు చివరకు లభించినవి- సత్యం, ధర్మం, ఇం[ద్రియని[గ్రహం, జ్ఞానం. అనగా ఇది కర్మ, భక్తి 


జ్ఞానయోగాల సంపుటం. 
సీ.  అనఘుం డిక్ష్వాకుం డీ యఖిలభూచక్రంబు । నేలి నాకమునకు నేగుటయును 
నతని నందనుండు శశాదుండు రాజయ్యె; | వాండు కకుత్‌స్టుం డన్వానిం గనియెం 


నత. డనేనసు( డను నాత్తజు. బడసె నా | షృథివీపతికిబుటె. బథుండనంగం 
మ్‌ ర్భ బం బృ 
ఆ ca అ A 
బృథుండు విష్వగు6 డనుబరి పుత్రకుం గాంచె; । నతనికి జనియించె నార్హు6 దనంగ 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 703 


తే.  నార్హునకు( బుట్టె యువనాశ్వుండను తనూజు; । డాతనికిం బుట్టె శ్రావస్తుం డను విభుండు; 
దత్సుతు(డు బృహదశ్వు డా ధరణిపతికి | నుగ్రతేజుండు గువలాశ్వు( డుదితు( డయ్యె. 379 


ప్రతిపదార్థం: అనఘు(డు= పాపరహితుడు; ఇక్ష్యాకుండు; ఈ అఖిలభూచ(క్రంబున్‌= సమస్తమైన ఈ భూమండలం అంతటిని; 
ఏలి= పరిపాలించి; నాకమునకున్‌= స్వర్గలోకానికి; ఏంగుటయునున్‌= వెళ్ళుటయున్నూ; అతనినందనుండు= అతని కుమారుడు; 
శశాదుండు; రాజు+అయ్యెన్‌= రాజు అయినాడు; వాండు= (ఆ శశాదుడు); కకుత్‌స్టుడు+అన్‌వానిన్‌= కకుత్‌స్టుడు అనేవాడిని; 
కనియెన్‌= కన్నాడు; అతండు= (ఆ కకుత్‌స్టుడు); అనేనసుండు+అను, ఆత్మజున్‌+పడసెన్‌= అనేనసుడు అనేకొడుకును 
పొందాడు; ఆ పృథివీ, పతికిన్‌= ఆ రాజుకు; పృథుండు+అనంగన్‌= పృథుడు అనే పేరు కలవాడు; పుట్టెన్‌= జన్మించాడు. 
పృథు(డు; వివ్వగుండు+అనుపేరి; పుత్రకున్‌= కుమారుడిని; కాంచెన్‌= పొందాడు; అతనికిన్‌= (ఆ విష్వగుడికి); 
ఆ(ర్జుడు+అన(గన్‌= ఆ(ర్టుడు అనేవాడు; జనియించెన్‌= పుట్టాడు; ఆ(ర్లునకున్‌; యువనాశ్వు(డు+అను; తనూజు(డు= 
కొడుకు; పుట్టెన్‌; ఆతనికిన్‌= ఆయువనాశ్వునకు; (శ్రావస్తుడు+అను, విభుండు= (శ్రావస్తుడు అనే రాజు; పుట్టెన్‌; తద్‌+ 
సుతుండు= ఆతడి కొడుకు; బృహదశ్వుండు; ఆధరణీపతికిన్‌= ఆరాజునకు; ఉ(గ్రతేజాండు= భయంకరమైన తేజస్సుకలవాడు; 
కువలాశ్వుండు; ఉదితుండు+అయ్యెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ముడైన ఇక్ష్వాకు డీ భూమండలాన్ని ఏలి స్వర్గలోకానికి వెళ్ళాడు. అతడి వంశవృక్షం ఈవిధంగా 
ఉన్నది. ఇక్ష్యాకుడు; అతడి కొడుకు శశాదుడు; అతడికొడుకు కకుత్‌స్టుడు; అతడి కొడుకు అనేనసుడు; అతడి 
కొడుకు పృథుడు; అతడి కొడుకు విప్వగుడు; అతడి కొడుకు ఆ(ర్లుడు; అతడి కొడుకు యువనాశ్వుడు; అతడి 
కొడుకు (శ్రావస్తుడు; అతడి కొడుకు బృహదశ్వుడు; అతడికొడుకు కువలాశ్వుడు. 


వ. అక్కువలాశ్వునకు నఖిలాస్త్రశస్త్రవిద్యావిశారదులనధికసత్త్వసంపన్నులు నైన పుత్తు లేకవింశతి సహస్రంబులు 
పుట్టి; రంత బృహదశ్వుండు నిజపుత్తుం గువలాశ్వుం బ్రాప్తసంతాను నత్యంతధర్మాన్వితు నఖిల 
మహీరాజ్యభార ధౌరేయుంగా నభిషేకించి, తపోవనంబునకుం బోవ సమకట్టి, యయోధ్యానగరంబు 
వెలువడు నవసరంబున నవ్వార్త విని యుదంకుండు సనుదెంచి బృహదశ్వున కిట్లనియె. 380 


ప్రతిపదార్థం: ఆ+కువలాశ్వునకున్‌; అఖిల+అ(స్త్ర+శస్త్ర, విద్యా, విశారదులు= అన్నిమం(త్రబాణాలకు, ఆయుధాలకు సంబంధించిన 
చదువులలో నేర్పరులు; అధిక, సత్త, సంపన్నులు+ఐన= గొప్పబలం అనెడి సంపద కలవారలును అయిన; పు(త్రులు= 
కొడుకులు; ఏకవింశతి సహ(స్రంబులు= ఇరువదియొక్క వేలమంది; పుట్టిరి= జన్మించారు; అంతన్‌= పిదప; బృహదశ్వుండు; 
తనపు(త్రున్‌= తనకొడుకును; కువలాశ్వున్‌= కువలాశ్వుడిని; (ప్రాప్తసంతానున్‌= పొందిన బిడ్డలు కలవాడిని; అత్యంతధర్మ+ 
అన్వితున్‌= మిక్కిలి గొప్పదైన ధర్మంతో కూడినవాడిని; అఖిల, మహీ, రాజ్య, భార, ధౌరేయున్‌+కాన్‌= సమస్తమైన భూమిని 
పరిపాలించే బరువును మోసే వాడినిగా; అభిషేకించి= పట్టంగట్టి; తపస్‌+వనంబునకున్‌= తపస్సు చేసికొనే అడవికి; పోవన్‌, 
సమకట్టి= వెళ్ళటానికి ఉద్యమించి; అయోధ్యా, నగరంబు= అయోధ్యఅనేపట్టణం; వెలువడు, అవసరంబునన్‌= బయలువెడలే 
సమయంలో; ఆ+వార్త= ఆసమాచారం; విని= ఆలకించి; ఉదంకుండు; చనుదెంచి= వచ్చి, బృహదశ్వునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ కువలాశ్వ మహారాజుకు ఇరువదియొక్కవేలమంది కొడుకులు పుట్టారు. వారు అందరు మిక్కిలి 
బలం కలవారు. అస్త శస్రాలకు సంబంధించిన విద్యలలో ఆరితేరినవారు, సంతానవంతుడు, మిక్కిలి ధర్మాత్ముడు 
అయిన కువలాశ్వుడికి పట్టంగట్టి, సమస్తభూమండల సా(మ్రాజ్యాన్ని పరిపాలించేబరువు బాధ్యతలను ఆతడిపై 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


మోపి, అతడితండ్రి అయిన బృహదశ్వుడు తపోవనానికి పోవటానికి ఉత్సహించాడు. ఆ సమాచారం తెలిసికొని 
అయోధ్యానగరానికి వచ్చి, ఉదంకుడు ఆ మహారాజుతో ఇట్టా పలికాడు. 


ఉ. “నీవు ప్రజాభిరక్షణము నెమ్మి నొనర్పు; మరణ్య భూమికిం 
బోవ(గ నేల? రాజులకు భూప్రజం గాచుటం బోలు; ధర్మువుల్‌ 
భూవర! కల్లునే యడవిం బోయి వసించిన గాని కాదె? ర 
క్షావిధిం గాదె సద్దతులు గాంచిరి తొల్లిటి రాజముఖ్యులున్‌. 381 


ప్రతిపదార్థం: భూవర!= భూమికి భర్తవైన ఓరాజా!; (ప్రజా+అభిరక్షణము= (ప్రజలను బాగా కాపాడటం; నెమ్మిన్‌= ప్రీతితో; 
ఒనర్పుము= చేయుము; అరణ్య, భూమికిన్‌= అడవినేలకు; పోవంగన్‌+ఏల= పోవటం ఎందుకు; రాజులకున్‌= (ప్రభువులకు; 
భూ, (ప్రజన్‌= భూమిపై నివసించే జనులను; కాచుటన్‌+పోలు= కాపాడటంతో సమానమైన; ధర్మువుల్‌= ధర్మాలు; కల్లును+ఏ= 
ఉండునా; అడవిన్‌+పోయి= అడవిలోకి వెళ్ళి; వసించినన్‌+కాని= నివసించినగాని; కాదు+ఎ?= సరిపడదా?; తొల్లిటి= 
పూర్వకాలంలోని; రాజముఖ్యులున్‌= ప్రభువులలో ఎన్నదగినవారలును; రక్షా, విధిన్‌+కాదు+ఎ= (ప్రజలను) కాపాడే కర్తవ్యాన్ని 
నెరవేర్చుటచేతనే కదా; సత్‌+గతులు= మంచిపుణ్యాన్ని కలిగించే తెన్నులు; కాంచిరి= పొందారు. 


తాత్పర్యం: 'ఓ బృహదశ్వమహారాజా! నీవు ప్రీతితో నీరాజ్యంలోని ప్రజలను రక్షించుము. అడవికి పోయి తపస్సు 
చేయటంవలననే పుణ్యం వస్తుందా? రాజుల కర్తవ్యం ప్రజలను కాపాడటమే. అదే వారి పరమధర్మం. ఆ ధర్మాన్ని 
నెరవేర్చటం అడవిలో ఒనగూడుతుందా? పూర్వకాలంలో గొప్పరాజులు ప్రజలను రక్షించే ధర్మాన్ని నెరవేర్చటం 
వలననే కదా పుణ్యాన్ని ఆర్జించారు. 


క. నీ రక్షణంబుకతమున । ధారుణి మముబో(టి సాధుతపసులు నిత్య 
ప్రారంభధర్మకర్మో । ద్దారు లగుట; యదియు నీదు ధర్మువు గాదే! 382 


ప్రతిపదార్థం: నీ రక్షణంబు కతమునన్‌= నీవు కాపాడుతూ ఉండటం మూలంగా; ధారుణిన్‌= భూమిపై; మముబోంటి= 
మావంటి; సాధు, తపసులు= సౌమ్యశీలం గలిగి తపస్సు చేసికొనేవారు. నిత్య, ప్రారంభ, ధర్మ, కర్మ, ఉద్దారులు+అగుట= 
ప్రతి దినము మొదలుపెట్టి చేసే ధర్మంతో కూడియున్నకర్మలునెరవేర్చేవారు కావటం; అదియున్‌= ఆవిధంగా జరగటమున్నూ; 
నీదు, ధర్మువు= నీయొక్క ధర్మం; కాదు+ఏ= కదా! 


తాత్సర్యం: నీవు కాపాడుతూ ఉండటంచేతనే సాధువులైన మావంటితపస్వులు నిత్యంభూమిమీద తమ తమ 
ధర్మకర్మలు యథావిధిగా నెరవేర్చగలుగుతున్నారు. ఇదికూడా నీ కర్తవ్యమే కదా. 


వ. విను మొక్కయద్దుతంబు సెప్పెద( దొల్లి మధుకైటభు లనం బ్రఖ్యాతు లైన యసురులతనయుండు ధుంధుం 
డనువా(డు మహాబలపరాక్రను సంపన్నుండు నిజతపోబలంబునం బితామహువలన వరంబు వడసి, 
దేవదానవ గంధర్వాదులకు నజయ్యుం డై చరియించుచుండు; నయ్యసుర యిపుడు మదీయాశ్రమ 
సమీపంబున బహుయోజనవిన్తీర్ణం బగు సముద్రవాలుకావులినతలంబునందు మహావివరంబు 
గావించుకొని సుఖంబున నిద్రించుచున్నవాండు; వాలుకాంతరితశరీరుండైన వాని నిశ్వాసపవనంబు 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 705 


ధ౮మదహనజ్వాలాబీలం బయి సంవత్సరంబున కొక్కమాటు వెలువడి భూనభోంతరంబెల్లను 
నిరంతరసికతారజఃపటలంబుమా(టుకొనంజేయు(; దదీయ వేగంబున6 దత్సమీప భూమి శైలకాననంబు 
లేడు దినంబులదా.క6 గంపించుచుండు; నిట్టి దారుణత్వంబుకతంబున మాకు మా యాశ్రమంబున 
నుండుట సంకటంబు; గావున నద్దురాత్ము వధియించి మాకును లోకంబులకును హితంబు సేసి 
కృతకృత్యుండవై మటి తపోవనంబున కరుగుము. 383 


ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; ఒక్క= ఒక్క; అద్భుతంబు= అచ్చెరువు; చెప్పెదన్‌= చెప్పుతాను; తొల్లి= పూర్వకాలంలో; 
మధు, కైటభులు+అనన్‌= మధువు కైటభుడు అనే పేళ్లమీద; ప్రఖ్యాతులు+ఐన= పేరుకెక్కిన; అసురుల= రాక్షసుల యొక్క; 
తనయుండు= కొడుకు; ధుంధుండు+అనువా(డు= ధుంధుడు అనేపేరు కలవాడు; మహా, బల, పరాక్రమ, సంపన్నుండు= 
గొప్పదైన బలం శౌర్యం అనే సంపద కలవాడు; నిజ, తపస్‌+బలంబునన్‌= తనయొక్క తపస్సు యొక్క శక్తిచొప్పున; 
పితామహువలనన్‌= (బ్రహ్మదేవుడివలన; వరంబు= వలసినకోరిక; పడసి= సంపాదించి; దేవ, దానవ, గంధర్వ+ఆదులకున్‌= 
దేవతలు, రాక్షసులు, గంధర్వులు మున్నగువారలకు; అజయ్యుండు+ఐ= జయింప నలవిగానివాథై; చరియించుచుండున్‌= 
తిరుగుతుంటాడు; ఆ+అసుర= ఆరాక్షసుడు; ఇపుడు; మదీయ+ఆ(శమ, సమీపంబునన్‌= నా ఆశ్రమానికి దగ్గరగా; 
బహు యోజనవిస్తీర్లంబు+అగు= పెక్కు ఆమడల వైశాల్యంగల; సము(ద్రవాలుకాపులినతలంబునందున్‌= కడలిగట్టున ఉండే 
ఇసుకతిన్నెల చోటులందు; మహా, వివరంబు= గొప్పదైన సొరంగాన్ని; కావించుకొని= నిర్మించుకొని; సుఖంబునన్‌= హాయిగా; 
నిద్రించుచున్నవాండు= నిదురపోతున్నాడు; వాలుకా+అంతరిత, శరీరుండు+ఐన= ఇసుకతిన్నెలో దూరిఉన్న శరీరము కలవాడైన; 
వాని నిశ్వాసపవనంబు= వాడు పీల్చిన పిమ్మట మరల బయటికి విడిచేగాలి; ధూమదహనజ్యాలా+ఆభీలంబు+అయి= 
పొగతోకూడిన అగ్నిశిఖలచే భయంకరమైనదై; సంవత్సరంబునకున్‌+ ఒక్కమాటు= ఏటేట ఒకసారి; వెలువడి= బయటికి 
వ్యాపించి; భూ, నభస్‌+ అంతరంబు+ఎల్లన్‌= భూమికి ఆకసానికి నడుమ ఉండే అవకాశమంతటికిని; నిరంతర, సికతా, 
రజస్‌+పటలంబు= ఎల్లప్పుడున్నూ ఇసుకధూళి; మాయటుకొనన్‌+చేయున్‌= కప్పేటట్టు చేయును; తదీయవేగంబునన్‌= 
ఆ(ఇసుకదుమ్ము) తీవ్రతకు; తద్‌+సమీప, భూమి, శైల, కాననంబులు= అక్కడికి చేరువగా ఉన్ననేల, కొండలు, అడవులు; 
ఏడుదినంబుల దా(కన్‌= ఏడురోజులవరకును; కంపించుచుండున్‌= వణకిపోతూ ఉంటాయి; ఇట్టి= ఇటువంటి; 
దారుణత్వంబుకతంబునన్‌= భయంకరమైన సంఘటనవలన; మాకున్‌= మాకు; మా+ఆ(శ్రమంబునన్‌= మా ఆశ్రమంలో; 
ఉండుట= నివసించటం; సంకటంబు= కష్టం; కావునన్‌= కాబట్టి; ఆ+దురాత్మున్‌= ఆ దుష్టుడిని; వధియించి= చంపి; 
మాకును= (నాకును, మా ఆ(శ్రమవాసులకును); లోకంబులకును= జగత్తులకును; హితంబు+చేసి= మేలు ఒనగూర్చి; 
కృతకృత్యుండవు+ఐ= చేయవలసిన పనిని చేసినవాడవై; మజి= తదుపరి; తపస్‌+వనంబునకున్‌= తపస్సు చేసికొనే అడవికి; 
అరుగుము= వెడలుము. 


తాత్పర్యం: అచ్చెరువును గూర్చు ఒకవింతను వివరించి చెప్పుతాను వినుము. పూర్వకాలంలో మధుకైటభులు 
అనేపేర్లతో ప్రసిద్దికెక్కిన రాక్షసుల కుమారుడు ధుంధుడు అనేవాడు గొప్పబలం కలవాడు. గొప్పశౌర్యంగలవాడు. 
అతడు గొప్పతపస్సుచేసి (బ్రహ్మదేవుడిని మెప్పించి వరం సంపాదించాడు. అందుచేత అతడు దేవతలను రాక్షసులను 
గంధర్వులను లెక్కపెట్టక విహరించాడు. అతడిని ఎవరూ గెలువలేకపోయారు. ఆ రాక్షసుడు ఇప్పుడు మాఆ(శ్రమానికి 
దగ్గరగా, మిక్కిలి విశాలాలైన కడలి ఇసుకమేటలలో ఒక పెద్ద సొరంగం ఏర్పరచుకొని హాయిగా నిదురిస్తున్నాడు. 
ఇసుకతిన్నెలలో ఉన్న అతడి శరీరం నుండి అతడు పీల్చిన పిమ్మట బయటకు వదిలే పెనుగాలి, పొగతో గూడిన 
అగ్నిశిఖలచే భయంకరంగా సంవత్సరానికి ఒకసారి వెలువడి దగ్గరగా ఉన్న కొండలు అడవులు ఇసుకదుమ్ముచేత 


ar: శ్రీమదాంధ్ర మహాభారతము 


మాటువడేటట్లు చేస్తూ ఉంటుంది. అట్టా ఏడురోజులు ఎడతెగక ఆ దారుణవాయువులు చెలరేగుతుంటాయి. 
అందుచేత మాకూ, మాఆ(శమంలో ఉన్నవారికీ మిక్కిలి కష్టంగా ఉన్నది. కాబట్టి నీవు ఆ దుర్మార్లుడిని సంహరించి 
మాకే కాక ఇతరులకుగూడ మేలు చేసి, ధన్యాత్ముడవై పిదప తపోవనానికి వెళ్ళుము. 


తే. 'ఎవ్వం డమ్మహాసురు వధియించు పనికి(। బూను నతనికి నాత్మీయభూరిశక్తి 

యిచ్చి జయ మిత్తు నని యానతిచ్చి నధిప! యాదరంబున నాకు జక్రాయుధుండు. 384 
ప్రతిపదార్థం: అధిప!= ఓరాజా!; ఎవ్వండు; ఆ+మహాసురున్‌= ఆ గొప్ప రక్కసుడిని; వధియించుపనికిన్‌+పూనున్‌= సంహరించే 
కార్యానికి పూనుకొంటాడో; అతనికిన్‌= అట్టివాడికి; ఆత్మీయభూరి శక్తి= నాదైన గొప్పబలం; ఇచ్చి= ఒసగి; జయము= గెలుపు; 
ఇత్తును= ఇస్తాను; అని= అని పలికి; చక+ఆయుధుండు= చక్రం ఆయుధంగా గల విష్ణుదే వుడు; ఆదరంబునన్‌= 
అభిమానం చూపుతూ; నాకున్‌= నాకు; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞ ఇచ్చాడు. 


తాత్సర్యం: ఓ మహారాజా! 'ఆ గొప్ప రాక్షసుడైన ధుంధువును వధించే పనికి ఎవ్వడు పూనుకొంటాడో, అట్టివాడికి 
నాశక్తిసామర్థ్యాలనిచ్చి అతడికి విజయం చేకూర్చగల' నని, మిక్కిలి అభిమానంతో విష్ణుదేవుడు నాకు సెలవిచ్చాడు. 


వ. కావున. 385 
తాత్సృర్యం: కాబట్టి. 
చ. “అతులితవిష్ణుశక్తిసముపాహితమూర్తివి గమ్ము లెమ్ము! సం 

తతభుజశక్తి నిట్టి యవధాన మొనర్చ(గ నీవ కాని యీ 

క్రితి నితరుండు లే(; డధికకీర్తియు( బుణ్యము౦ జేరు నిన్ను నూ 

ర్లితగుణ! యింతవట్టు దగం జేయుము; గావుము లోక మంతయున్‌.' 386 
ప్రతిపదార్థం: ఊర్జితగుణ!= గొప్పవైన మంచిలక్షణాలు కలవాడా!; అతులిత విష్ణుశక్తి సముపాహితమూర్తివి+కమ్ము= సాటిలేనట్టి 
విష్ణువుయొక్క బలంచేత ఆరోపించబడిన ఆకృతి కలవాడవు అగుము; లెమ్ము= మేలుకొనుము; సంతతభుజశక్తిన్‌= ఎల్లప్పుడు 
ఉండే పరా(క్రమంచేత; ఇట్టి= ఇటువంటి; అవధానము+ఒనర్స(గన్‌= ఏకాగ్రతతో కూడిన ఘనకార్యం చేయటానికి; ఈక్షితిన్‌= 
ఈ భూమిపై; ఈవు+అ+కాని= నీవే తప్ప; ఇతరుండు= మటిఒకడు; లేండు= ఉండడు; అధిక, కీర్తియున్‌= మిక్కుటమైన 


కీర్తియు; పుణ్యమున్‌= సుకృతమూ; నిన్నున్‌+చేరున్‌= నిన్ను పొందుతాయి; లోకము+అంతయున్‌= జగత్తునంతటిని; కావుము= 
రక్షించుము; ఇంత+పట్టున్‌= ఈ మేరకైన పనిని; తగన్‌= ఒప్పునట్టుగా; చేయుము= ఆచరించుము. 


తాత్సర్యం: 'గొప్పవైన మంచి లక్షణాలతో విలసిల్లే ఓ బృహదశ్వమహారాజా! నీవు మేలుకొనుము; విష్ణువుయొక్క 
బలం సాటిలేనిది, అట్టిశక్తి నిన్ను ఆవహిస్తుంది; ఎల్లప్పుడు (ప్రజ్వలించే శౌర్యసాహసాలతో కూడిన ఇట్టి ఘనకార్యం 
-ఈభూలోకంలో నీవు తప్ప ఇంకెవ్వరు నెరవేర్చగలరు? కాబట్టి ఈ లోకాన్నంతటిని కాపాడుము. నీకు గొప్పపుణ్యం 
చేకూరగలదు. నీకు నిరుపమానమైన యశస్సు లభిస్తుంది.” 


వ. అనినం గృతాంజలి యై యుదంకునకు బృహదశ్వుం డి ట్లనియె. 387 


తాత్సర్యం: అని అనగా బృహదశ్వుడు చేతులుజోడించి ఉదంకుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 707 


క  'విమలమతి నస్తసన్న్యా। సము సేసితిం దప మొనర్ప సమకట్టితి, నిం 
క మునీంద్ర! తపోవనగమ । నము దప్పదు నాకు; వినుము నా విన్నపమున్‌. 388 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్ర!= మునులలో ఇంద్రుడివంటివాడా!; విమల, మతిన్‌= కల్మషం లేని బుద్దితో; అ(స్రసన్న్యాసము+ 
చేసితిన్‌= మంత్రబాణాలను వదలిపెట్టాను; తపము+ఒనర్సన్‌, సమకట్టితిన్‌= తపస్సు చేయటానికై పూనుకొన్నాను; ఇంకన్‌= 
ఇంకమీద; తపస్‌+వన, గమనము= తపస్సు కొరకు అడవికి వెడలటం; నాకున్‌; తప్పదు= తప్పించుకొనరానిది; నావిన్నపమున్‌= 
నావిజ్ఞప్తిని; వినుము. 


తాత్సర్యం: 'మునులలో (్రేష్ణుడవైన ఓ ఉదంకమహర్షీ! నా విన్నపం వినుమని ప్రార్థిస్తున్నాను. ఎట్టి కాలుష్యం లేని 
రూ యె థె అ 

మంచి మనసుతో నేను అ(స్రసన్న్యాసం చేసి ఉన్నాను. ఇంక ఆయుధాలను ముట్టను. తపస్సు చేయటానికై వ్రతాన్ని 

పూనాను. ఇక తపోవనానికి వెడలటం నాకు తప్పనిసరి అయింది. 


చ. అనఘుండు మత్సుతుండు గువలాశ్వు(డు వీ(డె మహాబలుండు స 
జ్ఞనహితకారి ధైర్యనిధి సంభృతకీర్తి భవత్రియార్థ మై 
జననుత! యమ్మహాసురుని. జంపుట కోపు నవార్యశౌర్యవ 
ర్థనులగుచున్న పుత్తులును దాను నభేద్యభుజావిభూతితోన్‌. 389 


ప్రతిపదార్థం: జననుత= (ప్రజలచేత పొగడబడినవాడా!; అనఘు(డు= పాపరహితుడు; మత్‌+సుతుండు= నాకొడుకు; 
కువలాశ్వుండు; వీ(డు+ఎ= ఇదిగోవీడే; మహా, బలుండు= గొప్ప బలం కలవాడు; సత్‌+జన, హితకారి= మంచివారలకు మేలు 
చేసేవాడు; ధైర్య, నిధి= దీమసం ప్రోగైన నెలవు; సంభృతకీర్తి= నిండైన కీర్తి కలవాడు; భవత్‌+(ప్రియ+అర్హము+ఐ= నీకు ఇష్టం 
కలిగించటంకొరకై; తానును= కువలాశ్వుడును; అవార్య, శౌర్య, వర్రనులు+అగుచున్న= వారించటానికి వీలు లేకుండగా 
విలసిల్లే శూరత్వంతో పెంపొందుతున్న; పుత్రులును= కొడుకులును; (కువలాశ్వుడి పుత్రులును); అభేద్య, భుజా, విభూతితోన్‌= 
భేదింపరాని, పరా(క్రమసంపదతో; ఆ+మహా+అసురునిన్‌= ఆ గొప్పరక్కసుడిని; చంపుటకున్‌= సంహరించటానికి; ఓపున్‌= 


చాలును. 


తాత్సర్యం: జనులచేత పొగడబడిన ఓ ఉదంకమహర్షీ! నాకుమారుడు కువలాశ్వుడు పుణ్యాత్ముడు, గొపుబలవంతుడు. 
చూడుము. ఒక్కడే చాలు. మంచివారలకు మేలొనగూర్చేవాడు. ఇతడు ధైర్యసాహసాలు గలవాడు. గొప్పు పేరు 
ప్రతిష్టలు ఆర్జించినవాడు. ఇతని పుత్రులు మొక్కవోని శౌర్యసంపద గలవారు. కువలాశ్వుడును, అతని కొడుకులును 
అప్రతిహతశౌర్యంతో ఆ రక్కసుడిని వధించి నీఅభీష్టం నెరవేర్చగలరు. 


వ. నాకుం దపంబున కనుజ్ఞ యీవలయు' నని పలికి యక్కార్యంబునకు€ బుత్తు సమర్పించి యమ్మునిచేత 
నభినందితుండై బృహదశ్వుండు దపోవనంబునకరిగె' ననిన విని ధర్మనందనుండు, మార్మండేయుతో 
'ధుంధుండు మధుకైటభులపుత్తుండని చెప్పితి; రమ్మధుకైటభు లెక్కాలంబువా? రేమి యై? రని యడిగిన 
నతం డి ట్లనియె. 390 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; తపంబునకున్‌= తపస్సుకు; అనుజ్ఞ= అనుమతి; ఈవలయున్‌= ఇయ్యవలెను; అని పలికి= 
అని చెప్పి; ఆ+కార్యంబునకున్‌= ఆ పనికి; పు(త్రున్‌= కొడుకును; సమర్పించి= ఒసగి (నియోగించి), ఉదంకునకు ఒప్పగించి; 


క. శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ మునిచేతన్‌= ఆ ఉదంకమహర్షిచేత; అభినందితుండు+ఐ= పొగడబడినవాడై; బృహదశ్వుండు; తపస్‌+వనంబునకున్‌= 
తపస్సు చేసికొనే అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; అనినన్‌= అనిచెప్పుగా; విని= ఆలకించి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
మార్కండేయునితో; ధుంధుండు; మధుకైటభుల పు(త్రుండు+అని= మధుకైటభులయొక్క కొడుకు అని; చెప్పితిరి; ఆ 
మధుకైటభులు; ఏ+కాలంబు, వారు= ఏకాలానికి చెందినవారు; వారు+ఏమి+ఐరి= వారు ఏవిధంగా పరిణమించారు; అని 
అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= మార్కండేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నాకు తపస్సు చేసికొనటానికి దయచేసి అనుమతి (ప్రసాదింపుము. మీరు కోరిన పనికి నాకుమారుడిని 
నియోగించి మీకు ఒప్పగించాను' అని బృహదశ్వుడు చెప్పాడు. ఉదంకుడు సంతోషించి బృహదశ్వుడిని 
అభినందించాడు. అతడు తపోవనానికి వెళ్ళాడు. ఆవృత్తాంతం విని ధర్మరాజు 'ధుంధుడు మధుకైటభుల కుమారుడని 
తాము చెప్పియుంటిరికదా! వారు ఏకాలానికి చెందినవారు? వారిగతి చివర కేమైనది?' అని ప్రశ్నించగా, మార్కండేయ 
మహాముని ఈవిధంగా చెప్పాడు. 


మార్కండేయుడు ధర్మరాజునకు మధుకైటభుల చరిత్రము సెప్పుట (సం. 3-194-13) 


(ఈక 


'అధిప! తొల్లి జగత్రయంబు నేకారవ । మై యుండగా నప్పు హరి యొకండ 
భాసుర భోగీంద్రపర్యంకమున భవ్య | యోగనిద్రాసుఖయుక్తి నలర 
నతిదీర్లమగు కాల మరిగె( బదంపడి । దైత్యు లిద్దబు మహోదాత్తబలులు 
మధుకైటభులు నాగ మధితశాత్రవు లే(గు । దెంచి యప్పరమాత్ము దివ్యనాభి 


ఆ. కమలమున వెలుంగు కమలాసనునిం గని । దర్పదోషనిహతి( దలర వ్రేయ, 
నతండు భీతి నొంది యాక్రోశ మొనరించె । 'నాదిపురుష! నన్ను నరయు మనుచు. 391 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధర్మరాజా!); తొల్లి= పూర్వకాలంలో; జగత్‌+(త్రయంబున్‌= జగత్తులు మూడును; 
ఏక+అర్లవము+ఐ+ఉండయగాన్‌= ఒకే సముద్రమై ఉండగా; అప్టు= అప్పుడు; హరి= విష్ణువు; ఒకండు+అ= ఒక్కడే; భాసుర, 
భోగి+ఇంద్ర, పర్యంకమునన్‌= (ప్రకాశించే పాములరేడు శయ్యగా ఉండగా; భవ్య, యోగ, నిద్రా, సుఖ, యుక్తిన్‌= శుభమైన 
యోగంవలన చేకూరినట్టిది అయిన నిద్రవలన ఏర్పడిన సౌఖ్యంతో కూడి; అలరన్‌= ఒప్పగా; అతి, దీర్భము+అగు= చాల 
నిడివి గల; కాలము+అరిగెన్‌= కాలం కడచింది; పదంపడి= పిమ్మట; దైత్యులు= రాక్షసులు; ఇద్దరు= ఇరువురు; మహా+ఉదాత్త, 
బలులు= మిక్కిలిగొప్పదైన శక్తికలవారు; మధుకైటభులు; నాగన్‌= మధుకైటభులు అనగా; మథితశాత్రవులు= మధించబడిన 
శ్యత్రువులుకలవారు; ఏంగుదెంచి= వచ్చి; ఆ+పరమ+ఆత్ము= ఆ దేవదేవుడియొక్క; దివ్యనాభికమలమునన్‌= దివ్యమైన 
బొడ్డుతామరలో; వెలుంగు= (ప్రకాశించే; కమల+ఆసనునిన్‌= (బ్రహ్మదేవుడిని, (తామరపువ్వు ఆసనంగా కలవాడిని); కని= 
చూచి; దర్పదోషనిహతిన్‌= గర్వం వలన ఏర్పడిన తప్పుయొక్క తాకిడితో; తలరన్‌= కలుగునట్టుగా; (వ్రేయన్‌= కొట్టగా; 
అతండు= (బ్రహ్మదేవుడు); భీతిన్‌+ఒంది= భయంచెంది; ఆదిపురుష!= మొదటి పురుషుడా! - ఓ పరమాత్మా!; నన్నున్‌= 
నన్ను (బ్రహ్మదేవుడిని); అరయుము= చూడుము; అనుచున్‌= అని పలుకుతూ; ఆ(క్రోశము+ఒనరించెన్‌= పెద్దపెట్టున 
ఏడ్చాడు; 


తాత్పర్యం: 'ఓధర్మరాజా! పూర్వకాలంలో మూడులోకాలున్నూ ఒకేఒక మహాసముద్రంగా ఏర్పడి ఉండగా, అప్పుడు 
ఆ విష్ణుమూర్తి ఒక్కడే ఆదిశేషుడిమీద పవ్వళించి యోగనిద్రాము[ద్రలో సౌఖ్యతన్మయుడై ఉండగా చాలాకాలం 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 709 


గడచింది. పిదప, మధుకైటభులు అనే పేర్టుగల ఇద్దరు రాక్షసులు మిక్కిలి గొప్ప బలంగలవారై, ఎందరో శత్రువులను 
నిర్మూలించినవారై వచ్చి, విష్ణుమూర్తినాభిలో విలసిల్లే కమలంలో ఉన్న బ్రహ్మదేవుడిని గర్వంతో కొట్ట నారంభించారు. 
అప్పుడు (బ్రహ్మ 'ఓ ఆదిదేవా! రక్షించు” మంటూ పెద్దపెట్టున ఏడ్చాడు. 


ఉ. ఆ తెజం గాత్మం గాంచి కమలాక్షుండు మేల్కని ఘోరవిక్రమో 
పేతుల దైత్యసింహుల నపేతభయాత్ముల. జూచి “మీర లి 
ట్లీతని నుక్కునం బటుప నేల? భవద్దలశౌర్యయుక్తికిం 
బ్రీతు(డ నైతి జెచ్చెర నభీష్టవరంబులు వేండు. డిచ్చెదన్‌.' 392 


ప్రతిపదార్థం: ఆ, తెజంగు= ఆ రీతిని; ఆత్మన్‌+కాంచి= తనమనస్సులో గ్రహించి; కమల+అక్షుండు= పద్మాలవంటి కన్నులు 
కలవాడు- విష్ణుమూర్తి; మేల్కని= నిద్రనుండి లేచి; ఘోర, విక్రమ+ఉపేతులన్‌= భయంకరమైన పరా(క్రమంతో కూడినవారిని; 
దైత్యసింహులన్‌= రాక్షసులలో సింహాలవంటివారిని; అపేత, భయ+ఆత్ములన్‌= పోయినట్టి భయంగల ఆత్మలు కలవారిని; 
చూచి; మీరలు= మీరు(మధుకైటభులు); ఇట్టు= ఈవిధంగా; ఈతనిన్‌= (ఈ (బ్రహ్మదేవుడిని); ఉక్కునన్‌= శౌర్యంతో; 
పటుపన్‌+ఏల= బాధించటం ఎందుకు; భవత్‌+బల, శౌర్య, యుక్తికిన్‌= మీ శక్తిపరాక్రమాల కూడికకు; ప్రీతుండన్‌+ఐతిన్‌= 
సంతోషించినవాడను అయినాను; చెచ్చెరన్‌= శీఘ్రంగా; అభీష్టవరంబులు= ఇష్టమైన కోరికలు; వేండుండు= కోరుకొనండి; 
ఇచ్చెదన్‌= ఇస్తాను. 


తాత్సర్యం: మధుకైటభుల అత్యాచారం ఆత్మలో (గ్రహించి విష్ణుమూర్తి యోగని(ద్రనుండి మేలుకొన్నాడు. దారుణమైన 
పరా(క్రమంచేత భయం లేకుండా విర్రవీగుతున్న రాక్షసులు సింహసదృశులు విష్ణుమూర్తికి కన్పించారు. అంతట 
విష్ణుదేవుడు వారలతో, 'నేను మీ ధైర్యసాహసాలకు శౌర్యానికి సంతోషించాను. మీరు కోరిన వరాలు ఇవ్వగలను; 
శీఘ్రంగా వేడండి” అని అన్నాడు. 


తే. అనిన గలకల నవ్వి యయ్యసురవరులు । “నీవు మా కేమి యిచ్చెదు? నీకు నేము 

వరము లిచ్చెద మడుగుము వలచితేని' । ననిన వారల కిట్లను నవ్విభుండు. 393 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+అసురవరులు= ఆ రాక్షస ్రేష్టులు; నీవు= నీవు (ఓవిష్ణుదేవా); మాకున్‌+ఏమి+ఇచ్చెదు= 
(మాకు ఏమి ఇస్తావు); నీకున్‌ (విష్ణుదేవుడికి); ఏము= (మధుకైటభులం); వరములు+ఇచ్చెదము= వలసిన కోరికలు ఇస్తాము; 


వలచితి+ఏనిన్‌= ఇష్టపడితే; అడుగుము= కోరుకొనుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+విభుండు= ఆ (ప్రభువు (విష్ణుదేవుడు); 
వారలకున్‌= (మధుకైటభులకు); ఇట్లు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: విష్ణుదేవుడిమాటలు విని మధుకైటభులు కలకలనవ్వి ఇట్టా చెప్పారు 'ఓ విష్ణుదేవా! నీవా మాకు వరాలు 
ఇచ్చేవాడివి? నీ వరాలు మా కేమీ వద్దు. నీకే మేము వరం ఇవ్వగలం. కావలసివస్తే అడుగుము’. అంతట విష్ణుదేవుడు 
ఇట్లా బదులు పలికాడు. 


క 'సత్యవ్రతులార! వరం । బత్యంతప్రీతి మిమ్ము నడిగెద లోక 
ప్రీత్యర్ణముగా నాచే । మృత్యువునం బొందు. డిపుడ మీర లిరువురున్‌.' 394 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సత్యవ్రతులార!= సత్యాన్ని దీక్షతోపాటించే అసురులారా!; వరంబు= వలసినకోరిక; అతి+అంత, పీతిన్‌= 
మిక్కిలివేడుకతో; మిమ్మున్‌ అడిగెదన్‌= మిమ్మల్ని అడుగుతాను; మీరలు ఇరువురున్‌= మీరు ఇద్దరున్నూ; లోక, ట్రీతి+అర్థము గాన్‌= 
లోకంలోని ప్రజలందరికి సంతసం కలగటం కొరకై; ఇపుడు+అ= ఈక్షణంలోనే; నాచేన్‌= నాచేతను; మృత్యువునన్‌+ 
పొందుండు= మరణించుడు. 


తాత్పర్యం: “ఆడినమాట తప్పక దీక్షతో పాటించే మధుకైటభులారా! మిక్కిలి వేడుకతో మిమ్మల్ని నేనే ఒక వరం 
కోరుతాను. లోకానికి మేలు కలగటం కొరకై మీరు ఇరువురున్నూ ఇప్పుడే నాచేత మరణించండి'. 


వ. అనిన వార లొండొరువుల మొగంబులు చూచికొని యా చక్రధరున కిట్లనిరి. 395 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; వారలు; ఒండు+ఒరువుల, మొగంబులు= వారలు (మధుకైటభులు) ఒకరి మొగాన్ని 
ఒకరు చూచికొని; ఆ చక్రధరునకున్‌= చక్రం ధరించే ఆ విష్ణువుకు; ఇట్టు+అనిరి= ఈవిధంగా అన్నారు. 


తాత్సర్యం: అని విష్ణుదేవుడు ఆడిన మాటలు విని ఆ మధుకైటభులు ఇరువురూ ఒకరిమొగం ఒకరు చూచికొని 
ఆ విష్ణుదేవుడితో ఇట్లా బదులు పలికారు. 


చ. “నగి నగి యేనియున్‌ విను జనార్దన! యెన్న(డు బొంకు పల్కు మ 
త్యగణిత విక్రమోరుబలధైర్యసమగ్రుల; మెల్ల భంగి గా 
లగతి దొలంగం ద్రోవంగం దలం బగునే? ; యగు. గాక! నీకు మె 
చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము; స్రుక్కము చావున కాత్మ నేమియున్‌. 396 


ప్రతిపదార్థం: జనార్హన!= ఒఓవిష్ణుమూర్తీ!; విను; నగి= నగి+ఏనియున్‌= నవ్వులాట కొరకుకూడ; ఎన్నడున్‌= ఎన్నడున్నూ; 
బొంకు= అసత్యం; పల్కము= మాటాడం; అతి+అగణిత, విక్రమ+ఉరు, బల, ధైర్య, సమ(గ్రులము= మిక్కుటంగా లెక్క 
పెట్టజాలని శౌర్యంచేత గొప్పదైన శక్తితో దీమసంతో పరిపూర్ణుల మైన వారలం; ఎల్లభంగిన్‌= ఎన్ని విధాలనైనను; కాలగతిన్‌= 
కాలంయొక్క నడకను; తొలంగన్‌, త్రోవంగన్‌= తొలగేటట్టుగా; త్రోసివేయటానికి; తలంబు+అగునే= శక్యం బౌతుందా; 
అగున్‌+కాక= నీకోరికనెరవేరుగాక!; నీకున్‌, మెచ్చుగన్‌= నీవు అభినందించేటట్టుగా; ప్రాణము+ఇచ్చెదము= ప్రాణం ఇస్తాం; 
చావునకున్‌= మరణానికి; ఆత్మన్‌+ఏమియున్‌= మనస్సునందు ఏమీ; (స్రుక్కము= బాధపడం. 


తాత్సర్యం: ఓ విష్ణుదేవా! మా ప్రతిన ఆలకింపుము. మేము నవ్వులాటకొరకైనా ఆడినమాట తప్పేవారం కాము. 
వర్లనాతీతమైన గొప్పపరాక్రమం గలవారం. ధైర్యసాహసాలు గలవారం. ఎట్టివారికిని కాలగతిని మార్పుచేయటం 
శక్యమైన పనికాదు. ఆ మాటకేమి గాని, ఇప్పుడు నీకు ప్రీతి కలిగించేటట్టు మాప్రాణం ఇవ్వటానికి సంసిద్దులం. 
మేము మనస్సులో కూడ ఎట్టి దుఃఖాన్ని పొందటం లేదుసుమా! 


ఆ. చంపెదేని మమ్ము జలములు లేని దే। శమున( జంపవలయు. గమలనాభ! 
నిక్కమింత వట్టు; నీచేత మడియంగ । దగుదు' మనిన నగుచు నగధరుండు. 397 


ప్రతిపదార్థం: కమలనాభ!= తామరపువ్వు బొడ్డులో కలవాడా!, (ఓవిష్ణుదేవా!); మమ్మున్‌= (మా ఇరువురను- మధుకైటభులను); 
చంపెదు+ఏనిన్‌= సంహరిస్తే; జలములు= నీళ్ళు; లేనిదేశమునన్‌= లేనిచోటున; చంపవలయున్‌= సంహరించాలిసుమా; 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 711 


నీచేతన్‌= నీచేత; మడియంగన్‌= చావగా; తగుదుము= ఒప్పుతాం; నిక్కము= నిజం; ఇంతవట్టు= ఇంతమేర; అనినన్‌= అని 
చెప్పగా; నగ ధరుండు= (కొండను ధరించినవాడు) విష్ణుదేవుడు; నగుచున్‌= పరిహసిస్తూ, నవ్వుతూ. 


తాత్సర్యం: ఓవిష్ణుదేవా! నీవు మమ్ము చంపదలిస్తే నీరు లేనిచోట చంపాలి. ఇది మేము నిజంగా ఏర్పరచుకొన్న 
నియమం. నీవు ఈ నియమానికి లోబడితే నీచేత మేము చావటానికి సంసిద్ధంగా ఉన్నాం” -అని మధుకైటభులు 
అనగా, విష్ణుదేవుడు నవ్వుతూ. 


వ. త్రైలోక్యంబును జలమయం బగుట నాలోకించి. 398 


ప్రతిపదార్థం: (తైలోక్యంబును= మూడు లోకముల మేరయును; జలమయంబు= నీటితో నిండటం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: మూడులోకాలున్నూ నీళ్లతో నిండిపోయి ఉండటం చూచి (గమనించి). 


క. పరమేశుండు దన యూరులు । పరపుగ నొనరించి వానిపై. దచ్చిరముల్‌ 

పరుషతరశితసుదర్శన | ఖరధారానిహతిం జేసి గ్రక్కున దునిమెన్‌. 399 
ప్రతిపదార్థం: పరమ+-ఈశుండు= దేవదేవుడైన విష్ణుమూర్తి; తన, ఊరులు= తనతొడలు; పరపుగన్‌= శయ్యగా; ఒనరించి= 
చేసి; వానిపైన్‌= (ఆ తొడలపై); తద్‌+శిరముల్‌= వారితలలు; పరుషతర, శిత, సుదర్శన, ఖర, ధారానిహతిన్‌+చేసి= మిక్కిలి 
కఠినమైన, వాడిఅయిన సుదర్శన మనే చక్రాయుధంయొక్క కరకుఅంచుల దెబ్బచేత; (గ్రక్కునన్‌= వేగంగా; తునిమెన్‌= 
ఖండించాడు. 


తాత్సర్యం: విష్ణుమూర్తి తన తొడలనే వేదికగా చేసి వారి తలలను వాటిపై ఉంచి, పరుషమైనదీ, వాడి అయినదీ 
అయిన సుదర్శన చక్రధారతో తెగనరికాడు. 


తే. పరంగ నమ్మధుకైటభాసురులసుతుండు । సువ్వె ధరణీశ! ధుంధుండన్‌ శూరవరుండు 

వాండు వరగర్వమునం జేసి వాండి మిగిలి; యమరపతి( దొట్టి వేల్పుల నభిభవించె'. 400 
ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= ఓరాజా, ధర్మరాజా! ధుంధుండు+అన్‌, శూర, వరుండు= ధుంధుండు అనేపేరు గల వీరశ్రేష్టుడు; 
పరంగన్‌= ఒప్తునట్టుగా; ఆ+మధుకైటభ+అసురుల, సుతుండు= ఆ మధుకైటభులు అనే రక్కసుల కుమారుడు; సువ్వె= 
సుమా; వాండు= (ఆధుంధుడు); వర, గర్వమునన్‌+చేసి= వరం పొందటంవలన ఏర్పడిన అహంకారంచేత; వాడి, మిగిలి= 
శౌర్యం అతిశయించి; అమరపతిన్‌+తొట్టి= దేవేంద్రుడు మొదలుకొని; వేల్పులన్‌= దేవతలను; అభిభవించెన్‌= అవమానించాడు. 


తాత్సర్యం: 'ఓధర్మరాజా! ఆ మధుకైటభుల కొడుకే ధుంధుడు అనేశూరశ్రేష్టుడు. వరలాభంవలన ఏర్పడిన 
అహంభావంచేత శౌర్యం అతిశయించి, దేవేంద్రుడు మొదలైన దేవతల నందరినీ అవమానించాడు.” 


వ. అని చెప్పి యమ్మునీంద్రుం డి ట్లనియె: నట్లు బహదశ్వుచేత ననుజ్ఞాతుండై కువలాశ్వుండు శుభదినంబున 
నుదంకపురస్సరంబుగాం గృతప్రస్థానుం డై. 401 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఆ+ముని+ఇంద్రుండు= మునులలో శ్రేష్టుడైనవాడు మార్కండేయుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు; అట్టు= ఆవిధంగా; బృహదశ్వుచేతన్‌= బృహదశ్వుడిచేత; అనుజ్ఞాతుండు+ఐ= ఆజ్ఞాపించబడినవాడై; 


a శ్రీమదాంధ్ర మహాభారతము 


కువలాశ్వుండు= కువలాశ్వుడు; శుభ, దినంబునన్‌= మంచి రోజున; ఉదంకపురస్సరంబుగాన్‌= ఉదంకుడిని ముందు 
నిడుకొని; కృత, (ప్రస్థానుండు+ఐ= చేయబడిన (ప్రస్థానం కలవాడై అనగా దండయాత్రకు ఉపక్రమించి. 


తాత్సర్యం: మార్కండేయమహర్షి ఇంకా ఈవిధంగా చెప్పాడు- ఆవిధంగా బృహదశ్వుడిచేత ఆజ్ఞాపించబడి 
అతడిపుత్రుడు కువలాశ్వుడు ఒకానాక శుభముహూర్తాన ఉదంకమహామునిని మార్గదర్శకుడిగా ముందు ఉంచుకొని 
దండయాత్రకు తరలి వెళ్ళాడు. 


తరలము. 

దనుజనిర్మథనైకతత్పరతావిజ్బంభణ మొప్ప స 

ద్వినుతతేజుడు ఘఫోరసంగరవిక్రమోత్సవలీలమై 

ఘనభుజాబలభూరిదుర్వహగర్వసంగ్రహు లైన నం 

దను లనేకసహస్రసంఖ్యులు దన్ను. గొల్వ నుదగ్రు(డై. 402 
ప్రతిపదార్థం: సత్‌+వినుత, తేజుండు= మంచివారలచేత పొగడబడినప్రతాపం కలవాడు, కువలాశ్వుడు; దనుజ నిర్మథన+ఏక, 
తద్‌+పరతా, విజృంభణము+ఒప్పన్‌= రాక్షసులను ధ్వంసం చేయటంలో మాత్రమే కేంద్రీకరించబడి నిమగ్నమైన మోహరింపు 
విలసిల్లగా; ఘోర, సంగర, విిక్రమ+ఉత్సవ, లీలమైన్‌= భయంకరమైన యుద్దానికి సంబంధించిన శౌర్యంయొక్క ఆట 
మాదిరిగా; ఘన భుజాబల భూరి దుర్వహ గర్వ సం(గ్రహులు+ఐన= గొప్పదైన బాహువులశక్తికి సంబంధించిన మిక్కుటమైన 
భరించటానికి శక్యంగాని అహంభావాన్ని చేర్చుకొనిన వారు ఐన - అనగా మిక్కుటమైన ధైర్యశార్యసాహసాలు కలవారైన; 
నందనులు= కొడుకులు; అనేక, సహస్ర, సంఖ్యులు= పెక్కువేలమంది; తన్నున్‌= తనను; కొల్వన్‌= ఆరాధించగా; 
ఉద([గ్రుండు+ఐ= అతిశయించినవాడై. 


తాత్పర్యం: మంచివారిచేత ప్రస్తుతించబడిన తేజస్సు కలవాడైన కువలాశ్వుడు, రాక్షసులను సంహరించవలెననే 
కుతూహలంతో దీక్షతో విజృంభించి, దారుణయుద్దాన్ని పండుగవేడుకగా నిర్వహించే సంకల్పంతో, 
ధైర్యశౌర్యసాహసోపేతులైన కొడుకులు వెన్నంటి వస్తూ ఉండగా, దండయాత్రకు బయలుదేరాడు. 


విశేషం: తరలవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, భ, ర, స, జు జ, గ - అనే గణాలు ఉంటాయి. 12వ అక్షరం 
యతిన్థానం. (ప్రాసనియమం ఉన్నది. 
థి 


మ.  చతురంగధ్వజినీపదప్రవిహతిన్‌ సర్వంసహాచక్ర మా 

తతకంపంబుగ నేయ; నప్పుడు దగం దైత్యారి యారాజునం 

దతులం బైన నిజాంశశక్తి సొనిపెన్‌; హర్షించి రింద్రాది దే 

వతలున్‌ సన్మునిముఖ్యులున్‌ నృపతి కైశ్వర్యోన్నతిం జేయుచున్‌. 403 
ప్రతిపదార్థం: చతురంగ, ధ్వజినీ, పద ప్రవిహతిన్‌= నాలుగు అంగాలతో కూడిన సేనయందలి భటులయొక్క పాదాలతాకిడిచేత; 
సర్వం సహాచక్రము= సమస్తమైన భూమండలం, ఆతత, కంపంబుగన్‌= మిక్కుటంగా చలించేదిగా; (కువలాశ్వుడు) ఏలౌన్‌= 
వెళ్ళాడు; అప్పుడు= ఆసమయంలో; తగన్‌= ఒప్పునట్టుగా; దైత్య+అరి= రాక్షసులకు శత్రు వైన విష్ణుమూర్తి; ఆ రాజునందున్‌= 
ఆ కువలాశ్వుడిలో; అతులంబు+ఐన= సాటిలేని; నిజ+అంశ, శక్తి= తనలో ఒకభాగమైన బలాన్ని; చొనిపెన్‌= చొప్పించాడు; 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 713 


ఇం(ద్ర+ఆది, దేవతలున్‌= ఇంద్రుడు మొదలగు వేల్పులున్నూ; సత్‌+ముని, ముఖ్యులున్‌= గొప్పబుషులలో (ప్రధానులైన 


వారలున్నూ; నృపతికిన్‌= రాజుకు - కువలాశ్వుడికి; ఐశ్వర్య+ఉన్నతిన్‌+చేయుచున్‌= సంపద పెంపొందేటట్టుగా చేన్తూ; 


హర్షించిరి= సంతోషించారు. 


తాత్పర్యం: రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలాలు అనే నాలుగు అంగాలతో కూడిన సేనతో భూమండలం 
కంపించేటట్టుగా కువలాశ్వుడు దండు వెడలాడు. అప్పుడు రాక్షసులకు శత్రువైన విష్ణుదేవుడు తనశక్తిని కొంత ఆ 
రాజులో ప్రవేశపెట్టాడు. అందుకు దేవేంద్రుడు మున్నగు దేవతలున్నూ మునిశ్రేష్టులున్నూ సంతోషించారు. వారి 
ఆశీస్సులచేత కువలాశ్వుడు అభ్యున్నతి చెంది వెలుగొందాడు. 


ఆ. మొరసి దివ్యతూర్యములు నందనద్రుమ । సురభికుసుమవృష్టి గురిసె. గలయ 
సప్రతీపభంగి యగు మందపవనవి । చేష్టితంబు గర మభీష్ట మయ్యె. 404 


~~ 


ప్రతిపదార్థం: దివ్య, తూర్యములు= స్వర్గలోకంలోని మంగళవాద్యాలు; మొరసెన్‌= నినదించాయి; నందన, (ద్రుమ, సురభి, 
కుసుమ, వృష్టి నందనం, అనేపేరు గల ఉద్యానంలోని చెట్టయొక్క సువాసనతో కూడిన పూలవాన; కురిసెన్‌= వర్షించింది; 
కలయన్‌= చుట్టుపట్టుల వ్యాపించేటట్టుగా; అప్రతీపభంగి+అగు= అనుకూలంగా ఉన్న; మందపవన విచేష్టితంబు= మెలమెల్లగా 
వీచే పిల్లగాలుల (ప్రసారం; కరము= మిక్కిలి; అభీష్టము+అయ్యెన్‌= ఇంపుగొలుపునట్టిది అయింది. 


తాత్సర్యం: స్వర్గలోకంలోని మంగళవాద్యాలు నినదించాయి. నందనోద్యానంలోని చెట్లకు సంబంధించిన పూలవాన 
కురిసింది. అనుకూలమయిన పిల్లతెమ్మెరలు వీస్తూ ఇంపుగొలిపాయి. 


క. గగనమున సురవిమానము । లగణితముగ. గ్రందుకొనియె; ననుకూలము లై 
మృగపక్షిగతులు శోభన । మగు టేర్పడం జెప్పె నజ్జనాధిపుయాత్రన్‌. 405 


ప్రతిపదార్థం: ఆ+జన+అధిపు, యాత్రన్‌= ఆ రాజుయొక్క దండయాత్రలో; సుర, విమానములు= వేల్పుల విమానాలు; 
గగనమునన్‌= ఆకసంలో; అగణితముగన్‌= లెక్కకుమిక్కిలై; (క్రందుకొనియెన్‌= గుమిగూడాయి. అనుకూలములు+ఐ= 
తగినవియై మృగపక్షిగతులు= జంతువులు పక్షులు సంచరించే విధానాలు; శోభనము+అగుట= మేలు చేకూరటాన్ని; 
ఏర్పడన్‌+చెప్పెన్‌= తేటతెల్లమయ్యేటట్టు సూచించాయి. 


తాత్పర్యం: ఆరాజు దండయాత్రకు ఉపక్రమించినప్పుడు పెక్కుశుభశకునాలు తారసిల్హాయి. ఆకసంలో వేలుపుల 
విమానాలు గుమిగూడి కన్పించాయి. జంతువుల, పక్షుల సంచారం శుభం జరుగగలదనే సూచనలను తేటతెల్లం 


వ. ఇట్లు సని కువలాశ్వుండు సముద్రతీరంబున విడిసి నిజపుత్తుల నానాస్తశస్తజ్ఞుల ననేకసహస్ర సంఖ్యలగు 
= వా ఈత 

వారల నవారితజవసత్త్యుల నవ్వాలుకాపులినఖననంబు సేయ నియోగించిన. 406 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; చని= వెడలి; కువలాశ్వుండు; సము|ద్రతీరంబునన్‌= కడలిఒడ్డున; విడిసి= తాత్కాలికంగా 


ఆగి; నిజపుత్రులన్‌= తనకొడుకులను; నానా+అ'స్త్ర, శస్తజ్ఞులన్‌= పెక్కురకాలైనమం(త్రాయుధాలను, ఆయుధాలను ఎజీగినవారలను; 
అనేక, సహస్ర, సంఖ్యలు+అగు, వారలన్‌= పెక్కువేలసంఖ్యకలవారిని; అవారిత, జవ, సత్తులన్‌= వారించటానికి వీలులేని 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగం బలం కలవారిని; ఆ+వాలుకా, పులిన, ఖననంబు+చేయన్‌= ఆ ఇసుకతిన్నెలను (త్రవ్వుపనిచేయటానికి; నియోగించినన్‌= 
ఏర్పాటుచేయగా. 


తాత్పర్యం: ఈవిధంగా దండు వెడలిన కువలాశ్వుడు సముద్రతీరం చేరి, అక్కడ తాత్కాలికమైన శిబిరాలు 
నెలకొల్పాడు. పెక్కు అ(స్తాలు శ(స్తాలు ప్రయోగించటంలో నిపుణులైన తనపుత్రులను పెక్కువేలమందిని, ఆ 
కడలితీరంలో ఇసుకతిన్నెలను త్రవ్వటం కొరకై నియోగించాడు. 
మ. _నరనాథోత్తము నందనుల్‌ గడంగి నానా శూలకుద్దాల ము 

ద్గర కాష్టాదుల నయ్యుదగ్రసికతౌఘంబంతయున్‌ సప్త వా 

సరముల్‌ వాయక పాయ గ్రొచ్చి నడుమన్‌ సంసుప్తుండై యున్న యా 

సురవైరిం గని రుగ్రనిశ్వసననిష్ట్యూతాగ్ని కీలావృతున్‌. 407 
ప్రతిపదార్థం: నరనాథ+ఉత్తము, నందనుల్‌= రాజులలో శ్రేష్టుడు అయిన కువలాశ్వుడియొక్క కొడుకులు; కడంగి= పూని; 
నానాశూల కుద్దాల, ముద్గర, కాష్ట+ఆదులన్‌= పెక్కుబల్లాలు, గడ్డపారలు, సమ్మెటలు, కొయ్యమేకులు మున్నగు పరికరాలతో; 
ఆ+ఉద([గ్ర+సికతా+ఓఘంబు+అంతయున్‌= దట్టమైన ఆ ఇసుక సముదాయాన్ని అంతటిని; సప్తవాసరముల్‌= ఏడునాళ్ళు, 
పాయక= విడువక; పాయ(గ్రొచ్చి= సొరంగంగా లోతుగా (త్రవ్వి; నడుమన్‌= మధ్యభాగంలో; సంసుప్తుండు+ఐ+ఉన్న= 


నిదురపోయినవాడుగా ఉన్న- అనగా నిదురిస్తున్న; ఉ(గ్ర, నిశ్చసన, నిష్ట్యూత+అగ్ని, కీలా+ఆవృతున్‌= భయంకరమైన నిట్టూర్పులచేత 
వెలిగ్రక్కబడిన నిప్పులమంటలచే చుట్టుకొనబడిన వాడైన; ఆ, సుర, వైరిన్‌= ఆ రక్కసుడిని; కనిరి= చూచారు. 


తాత్సర్యం: కువలాశ్వుడి కొడుకులు బల్లేలు, గునపాలు, సమ్మెటలు, కొయ్యమేకులు మున్నగు పరికరాలతో ఆ 
ఇసుకతిన్నెలను సొరంగంగా ఏడురోజులపాటు త్రవ్వారు. అక్కడ నిదురిస్తున్న రక్కసుడిని చూచారు. ఆ రాక్షసుడి 
ముఖంనుండి వేడినిట్టూరుపుగాలులు అగ్నిజ్యాలలతో కలిసి వెలువడి ఆ ప్రాంతాన్ని (క్రమ్ముకొన్నాయి. 
చ. అడరి నిశాతపట్టిస గదాసి పరశ్వధశూలహస్తు లై 

తడయక వార లందటును దానవుదేహము వీ(క వ్రేసియుం 

బొడిచియు నొంప నెంతయును బ్రొద్దున కయ్యసురాధముండు బి 

ట్టాడలు గదల్చి నీల్లి వివృతోగ్రముఖుం డయి యావులించినన్‌. 408 
ప్రతిపదార్థం: అడరి= విజృంభించి; నిశాత, పట్టిస, గదా+అసి, పరశ్వధ, శూల, హస్తులు+ఐ= వాడిమి గల పట్టిసాలనే 
ఆయుధాలు, గదలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బల్లేలు చేతులలో పూని; తడయక= ఆలసించక; వారలు+అందణును= 
వారందరూ (కువలాశ్వుడి కొడుకులు); దానవుదేహము= రక్కసుడిశరీరం; వీ(కన్‌= పరాక్రమంతో; (్రేసియున్‌= కొట్టియును; 
పొడిచియున్‌= గ్రుచ్చియు; నొంపన్‌= బాధించగా; ఎంతయును ఫప్రొద్దునకున్‌= ఎంతో సేపటికి; ఆ+అసుర+అధముండు= 
రాక్షసులలో నీచుడైనవాడు; బిట్టు+ఒడలు, కదల్ఫి= ఎక్కువగా శరీరాన్ని కంపింపజేసి; నీల్గి= ఒళ్ళు విరిచికొని; వివృత+ఉగ్ర, 
ముఖుండు+అయి= తెరవబడింది భయంకరమైనది అయిన మొగం (నోరు) కలవాడై; ఆవులించినన్‌= ఆవులించగా. 
తాత్పర్యం: కువలాశ్వుడి కుమారులు పెక్కు ఆయుధాలు పట్టిసాలు, గదలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బలేలు 

[క అవి య ౧ 

చేతులలో పూనినవారై ఆ రక్కసుడిని చుట్టుముట్టారు. ఆ ఆయుధాలతో వారు ఆ రక్కసుడిని చాలసేపు మోదగా 
మోదగా, అతడు శరీరాన్ని కదల్సి, నోరు భయంకరంగా తెరిచి ఆవులించాడు. 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


715 
ఉ. భోరున విస్పులింగములు వొడ్మంగ6 దన్ముఖనేత్రనాసికా 
ద్వారములందు వెల్వడియె దారుణవహ్ని శిఖాకలాపముల్‌ 
వారక యందు మ్రంది రనివార్యులు రాజకుమారు లందటున్‌ 
ఘోరత సాగరుల్‌ గపిలుకోపమునన్‌ నశియించు చాడ్పునన్‌. 409 


ప్రతిపదార్థం: భోరునన్‌= శీఘ్రంగా; విస్ఫులింగములు= అగ్నికణాలు; పొడ్మంగన్‌= ఉద్భవించగా; తద్‌+ముఖ, నేత్ర, నాసికా, 
ద్యారములందున్‌= ఆతడియొక్క మొగం, కన్నులు, ముక్కు వీటి రం(ధ్రాలనుండి; దారుణ, వహ్ని, శిఖా, కలాపముల్‌= 
ఘోరమైన అగ్నిజ్వాలల సముదాయాలు; వెల్వడియెన్‌= బయటికి వ్యాపించాయి; వారక= ఉడుగక; అందున్‌= అగ్నిలో; 
రాజకుమారులు+అందటున్‌= రాచకొడుకులు అందరున్నూ; అనివార్యులు= వారించటానికి అలవిగానివారు; ఘోరతన్‌= 
భయంకరంగా; సాగరుల్‌= సగరునిపుత్రులు; కపిలుకోపమునన్‌= కపిలమహర్షియొక్క కినుకచేత; నశియించుచాడ్సునన్‌= 
ధ్వంసమైన రీతిగా; (మ్రందిరి= ధ్వంసమయ్యారు. 


తాత్సర్యం: ఆ రక్కసుడి నోటి నుండి, కన్నుల నుండి, ముక్కునుండి అగ్నికణాలతో జ్వాలలు బయలుదేరాయి. 
ఆ ఘోరమైన అగ్నిజ్వాలలలో తప్పించుకొనటానికి వీలులేక అలనాడు సగరుని కొడుకులందరూ కపిలమహర్షి 
కోపానికి ఆహుతి అయినట్లుగా, కువలాశ్వుడి కుమారులు అందరూ నళించారు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు దృఢాశ్వ కపిలాశ్వ భద్రాశ్వులు దక్కం దక్కిన కొడుకులందటు( బొడవడంగిన( గడంగి కినుకం 
గువలాశ్వుండు సంహారసమయ సప్తాశ్వుండునుం బోలె నుజ్వలుం డయి కదియుటయు, నద్దానవుండు 
క్రోధసంరంభంబున సముత్చితుండై యొక్కశూలంబెత్తికొని కవిసె నప్పుడమ్మహీ విభుండు తదీయదేహజనితం 
బై మండుచున్న యనలం బాత్మీయయోగవిద్యాప్రభవం బగు జలప్రవాహంబునం బ్రశాంతంబు గావించి 


~~ 


బ్రహ్మాస్తంబు ప్రయోగించిన. 410 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; దృఢాశ్వ, కపిలాళ్వ, భద్రాశ్వులు+తక్కన్‌= దృఢాశ్వుడు కపిలాశ్వుడు భద్రాశ్వుడు అనేవారు 
తప్ప; తక్కిన= మిగిలిన; కొడుకులు+అందజున్‌; పొడవు+అడంగినన్‌= రూపుమాయగా; కడంగి= పూని; కినుకన్‌= కోపంతో; 
కువలాశ్వుండు; సంహార, సమయ, సప్తాశ్వుండునున్‌+పోలెన్‌= ప్రళయకాలంలోని సూర్యుడిని పోలుతూ; ఉజ్ఞ్యలుండు 
(ఉత్‌+జ్వలుండు)+అయి= మిక్కుటంగా ప్రకాళించేవాడై; కదియుటయున్‌= చుట్టుముట్టుటయున్నూ; ఆ+దానవుండు= 
ఆరాక్షసుడు; (క్రోధసంరంభంబునన్‌= కినుకవలన ఏర్పడిన వేగిరపాటుతో; సముత్సితుండు+ఐ= లేచి విలువబడి; ఒక్కశూలంబు= 
ఒక బల్లెం; ఎత్తికొని= తీసికొని; కవిసెన్‌= ఎదిరించాడు; అప్పుడు; ఆ+మహీవిభుండు= భూమికి భర్తయైన ఆ రాజు 
(కువలాశ్వుడు); తదీయ, దేహ, జనితంబు+ఐ= ఆ (రాక్షసుడియొక్క) శరీరంనుండి పుట్టినది అయిన; మండుచున్న= 
జ్వలిస్తున్న; అనలంబు= అగ్ని; ఆత్మీయ, యోగ, విద్యా, (ప్రభవంబు+అగు= తనదైన యోగవిద్యయొక్క నేర్పువలన 
జనించినది అయిన; జల, (ప్రవాహంబునన్‌= నీటిపారుదలచేత; (ప్రశాంతంబు, కావించి= అణగారిపోయేటట్టుగా చేసి; 
(బ్రహ్మ+అ(స్రంబు= బ్రహ్మకు సంబంధించిన మంత్రబాణం; ప్రయోగించినన్‌= నాటేటట్టు విడిచిపెట్టగా. 


ని శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా కువలాశ్వుడి కొడుకులు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భ(ద్రాశ్వుడు అనే మువ్వురుతప్ప 

అందరూ మరణించారు. అంతట కోపంతో [ప్రళయకాలంలోని సూర్యుడివలె విజృంభించి, కువలాశ్వుడు ఆ 

రాక్షసుడిని చుటుముటి యుదం చేశాడు. ఆ రాక్షసుడు లేచి నిల్సొని ఒక్కబల్లెం చేతబటి కువలాశ్వుడిని ఎడుర్కొన్నాడు. 
(Ss) లు లు ఠా లు (se) © 

అంతట రాజు తన యోగశక్తివలన ఉద్భవించిన జలప్రవాహంచేత ఆ రాక్షసుడి దేహంనుండి మండుతున్న 

అగ్నిజ్యాలలను ఆర్పివేసి, ఆతడిపై (బ్రహ్మాస్త్రాన్ని (ప్రయోగించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. ఆ దివ్యాస్త్ర జ్వలనము । భూదిగ్గగనములు వెలు(గ బొదివి మహోగ్రం 
బై దానవేంద్రుదేహము । బూదిగ నొనరించె. జిత్రముగ నొకమాత్రన్‌. 411 


ప్రతిపదార్థం: ఆ దివ్య+అగస్త, జృలనము= ఆ వేలుపుబాణంయొక్క మంట; భూ, దిక్‌+గగనములు= పుడమి, దిక్కులు, 
ఆకాశమున్నూ; వెలు(గన్‌+పొదివి= దీప్తులు వ్యాపించ (క్రమ్ముకొని; మహా+ఉ(గ్రంబు+ఐ= మిక్కిలి భయంకరమై; దానవ+ 
ఇం(ద్రుదేహము= ఆ గొప్ప రాక్షసుడియొక్క శరీరం; చిత్రముగన్‌= అచ్చెరువు ఒనగూర్చునట్టుగా; ఒకమా(త్రన్‌= ఒకత్రుటి 
కాలంలో; బూదిగన్‌= బుగ్గిగా; ఒనరించెన్‌= చేసింది. 


తాత్సర్యం: దివ్యశక్తిగల ఆ బ్రహ్మాస్త్రం భూమినీ ఆకాశాన్నీ దిక్కులనూ మిరుమిట్లు గొలిపేటట్టుగా వెలిగించి, ఒక్క 
త్రుటికాలంలో ఆ రక్కసుడి శరీరాన్ని బుగ్గిగా చేసింది. 


విశేషం: రాక్షస+ఇం(ద్రుడు= రాక్షసులలో ఇంద్రుడు అనగా గొప్పరాక్షసుడు, ఇం[ద్రశబ్దం ్రేష్టవాచకం. ఇట్టే కవీంద్రుడు 
మున్నగు (ప్రయోగాలు. 


వ. అంత. 412 
తాత్సర్యం: పిదప, 
క. “'సురశత్రుండైన ధుంధుని( । బరిమార్షితి వీవు జగదభయకారివి భూ 

వర! ధుంధుమారు€ డన.గాల€ । బరంగు” మనిరి సురలు మునులు పార్చ్టివముఖ్యా! 413 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజులలో (శ్రేష్ణుడవైనవాడా! ధర్మరాజా!; సుర, శత్రుండు+ఐన= వేల్పులకు విరోధి అయిన; 
ధుంధునిన్‌= ధుంధుడు (అను పేరు గల రక్కసుడిని); పరిమార్చితివి= సంహరించావు; ఈవు= నీవు; జగత్‌+అభయ, 
కారివి= లోకానికి భయం పోగొట్టి శాంతిని అనుగ్రహించిన వాడవు; భూవర!= భూమికి భర్తవైన ఓరాజా!; ధుంధుమారు(డు+అన( 
గాన్‌= ధుంధుమారుడు అనే పేరుతో; పరంగుము= ఒప్పుము (అని); సురలు= దేవతలు; మునులు= బుషులు; అనిరి= 
(అని) చెప్పారు. 


తాత్సర్యం: రాజులలో పేర్కొనదగిన ఓ ధర్మరాజా! ఆ రక్కసుడిని సంహరించిన కువలాశ్వుడిని దేవతలు 
బుషులు ఇట్లా అభినందించారు- 'రాజులలో శ్రేష్టుడవైన ఓకువలాశ్వా! నీవు దేవతలకు విరోధి అయిన ధుంధుని 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 717 


సంహరించి లోకానికి అభయ॥ప్రదానం చేసిన మహావీరుడవు. ఇప్పటినుండి లోకవ్యవహారంలో నీవు 'ధుంధుమారుడు” 
అనే బిరుదుపేరుతో విలసిల్లుము”. 


వ. ఇట్లు ప్రసన్నులై యింద్రాదిదేవతలు నుదంకప్రముఖ సంయమి వరులును నమ్మహీవరు నభినందించి 'నీ 
కెయ్యది యిష్టంబు వేండు' మనిన, నతండు బ్రాహ్మణభక్తియు ననవరతదానశీలతయు విష్ణునితోడి 
సఖ్యంబును వరంబులుగా( దనకు€ గోరిన, నట్ల యొసంగి, వారలందటు నిజనివాసంబుల కరిగిరి; 
కువలాశ్వుండును విజయోల్లాసభాసితుండై పురంబున కరిగి, సముజ్వల సామ్రాజ్యసౌఖ్యంబులంబరంగెనని 
మార్మందేయుండు ధర్మరాజునకు గువలాశ్వుండు ధుంధుమారుం డైన విధంబు సెప్పె నని 
వైశంపాయనుండు జనమేజయున కెటింగించిన తెటింగు. 414 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; ప్రసన్నులు+ఐ= సంపప్రీతిని చెందినవారై; ఇంద్ర+ఆది, దేవతలు= ఇంద్రుడు మున్నగు 
వేల్పులు; ఉదంక, ప్రముఖ, సంయమి, వరులును= ఉదంకుడు మున్నగు బుషివరేణ్యులును; ఆ+మహీవరున్‌= రాజులలో 
శ్రేష్టుడైన ఆతడిని; అభినందించి= సంతసంతో మెచ్చికొని; నీకు+ఏ+అది, ఇష్టంబు= నీకు ఏది ప్రీతిని చేకూరుస్తుందో అది; 
వేడుము= కోరుకొనుము; అనినన్‌= అని వచించగా; అతండు= (కువలాశ్వుడు); బ్రాహ్మణభక్తియున్‌= వి(ప్రులయెడ 
పూజ్యభావమున్నూ; అనవరత, దాన, శీలతయున్‌= ఎల్లప్పుడు పరోపకృతికై తన సొత్తు నిచ్చే స్వభావాన్నీ; విష్ణుని తోడి 
సఖ్యంబును= విష్ణుమూర్తితో స్నేహాన్నీ; వరంబులుగాన్‌= వలసిన కోరికలుగా; తనకున్‌= తనకు(కువలాశ్వుడికి); కోరినన్‌= 
కోరగా; అట్టు+అ= అట్టే; ఒసంగి=ఇచ్చి; వారలు+అందణు= వారు అందరును (ఇంద్రాదిదేవతలు); నిజ, నివాసంబులకున్‌= 
తాము నివసించే స్థానాలకు; అరిగిరి= వెళ్ళారు; కువలాశ్వుండును; విజయ+ఉత+లాస, భాసితుండు+ఐ= గెలుపుచేత 
ఏర్పడిన గొప్పఉత్సాహంచేత వెలుగొందినవాడై; పురంబునకున్‌= (తన రాజధాని) నగరానికి; అరిగి= వెళ్ళి; సముజ్ఞ్యల, 
సా(మ్రాజ్యసౌఖ్యంబులన్‌= మిక్కిలిగా శోభించే గొప్పరాజ్యాన్ని ఏలేటప్పుడు లభించే సుఖాలతో; పరఠగాను= విలసిల్తాడు; అని; 
మార్కండేయుండు; ధర్మరాజునకు; కువలాశ్వుండు; ధుంధుమారుండు+ఐన, విధంబు= ధుంధుమారుడు అయిన (అనే 
పేరుమీద పరగిన) రీతిని; చెప్పెన్‌= చెప్పెను; అని; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఎటీంగించిన= తెల్పిన; తెజంగు= 
విధం. 


తాత్పర్యం: -ఈవిధంగా, సంటప్రితిని చెందిన దేవతలు ఇంద్రుడు మున్నగువారున్నూ, ఉదంకుడు నాయకుడుగా 
గల బుషివరేణ్యులున్నూ ఆ కువలాశ్వమహీపతిని అభినందించి, “నీకు ఇష్టమైన వరాన్ని కోరుకొమ్ము' అన్నారు. 
ఆ మహారాజు తనకు విప్రలయెడ పూజ్యభావాన్నీ, తాను ఎల్లప్పుడు పరోపకారబుద్దితో ఇతరులకు దానాలు 
చేసేస్వభావం కలిగిఉండేటట్టుగానూ; విష్ణుభక్తినీ వరాలుగా ఇమ్మని అర్థించాడు. వారు అతడికి ఆ వరాలు 
(ప్రసాదించి తమతమ నెలవులకు వెళ్ళారు. కువలాశ్వుడు గెలుపువలన ఏర్పడిన సంతోషంతో తన రాజధానీనగరానికి 
తిరిగి వెళ్ళి, గొప్పగా వెలుగొంది విలసిల్లెడి సామ్రాజ్యసౌఖ్యాలను అనుభవిస్తూఉన్నాడని మార్కండేయమహర్షి 
ధర్మరాజునకు కువలాశ్వుడు ధుంధుమారుడనే బిరుదుపేరు పడసిన తీరును వివరించి చెప్పాడు. ఆ కథను 
సర్పయాగసమయంలో జనమేజయమహారాజుకు, వైశంపాయనమహర్షి వినిపించాడు. 


విశేషం: ఈకథ చదివే వారికి సహజంగా పుట్టే సందేహం ఒకటి. కువలాశ్వుడు విజయం సంపాదించిన సంతోషం సహజమైనదే 
కాని, వేలకువేలమంది కొడుకులు మరణించిరిగదా. అది విషాదదాయకం కాదా? కొన్ని ప్రతులలో - 'ఉదంకుని నిజాశమంబున 


"ig శ్రీమదాంధ్ర మహాభారతము 


కనిచి, కుమారసహ(స్రంబులతో నిజపురంబున కరిగి వారాంగనానృత్యగాన విశేషంబు లాలోకించుచు' అనే పాఠంకూడా 
ఉన్నది. అంతకు ముందుగా, కువలాశ్వుడు “దనుజునివలన మృతులైన తనసుతులు గలుగను వరంబు గోరిని - 
'రాక్షసనిహతులైన యతని పుత్రులం బునర్జీవితులుగా (బ్రసాదించి వార లేగి” రనియున్నూ కలదు. సంస్కృతమూలంలో ఇది 
లేదు. అందుచేత ఈ భాగం తెలుగులో (ప్రక్షిప్రంగా భావించే విమర్శకులు ఉన్నారు. 'వారాంగనా' (ప్రసక్తి వలన ఆర్వాచీనుడు 
ఎవ్వడో తెలుగులో ఈ యధికపాఠాన్ని పాఠకుల సందేహనివృత్తికై చేర్చియుండవచ్చును. 


ఆశ్వాసాంతము 


క చరమయుగచరిత ధర్మ । స్టిరీకరణచతురచరిత! ధీగుణలీలా 
పరికరపరిచితనయ । విస్తర! వితరణ వివరణైక దానవినోదా! 415 


ప్రతిపదార్థం: చరమ, యుగ, చరిత, ధర్మ, స్థిరీకరణచతురచరి త!= చివరియుగం అనగా, కలియుగచరి(త్రలో ధర్మాన్ని 
స్థాపించటంలో నేర్పుకలచరిత్రకలవాడా!; ధీ, గుణ, లీలా, పరికర, పరిచిత, నయ, విస్తర!= బుద్దిబలంయొక్క లక్షణంచేత 
ఆటపనిముట్టుగా ఏర్పడిన విలసిల్లిన సౌమ్యరాజనీతి వ్యాపింపజేసేవాడా!; వితరణ, వివరణ+ఏక, దానవినోదా!= త్యాగానికి 
వ్యాఖ్యాన ప్రాయమే అనే రీతిగా పరోపకారంకొరకు తన సొత్తును ఇతరులకు ఇచ్చివేయటం అనే వినోదం కలవాడా! 


తాత్సర్యం: కలియుగంలో ధర్మం క్షీణిస్తున్నప్పటికీ, తిరిగి ఆ కలియుగంలోనే ధర్మాన్ని నిశ్చలంగా నిలిచేటట్టు 
ప్రతిష్టించే నేర్పుకలవాడా! శేముషీ వైభవంచేత పరిపాలనలో శాంతిభద్రతలు విలసిల్లునట్టి సౌమ్యరాజనీతి కలవాడా! 
త్యాగం అనే మాటకు, నిదర్శ్భన ప్రాయం అని చెప్పి చూపగలిగేటట్టుగా, పరోపకారార్థమై నిజసంపదను ఇతరులకు 
ఉచితంగా ఇచ్చివేయటం అనే వినోదం కలవాడా! 


విశేషం: ఇది ఆశ్వాసాంతపద్యాలలో మొదటిది. ఈ సంబోధనలు కృతిపతి అయిన రాజరాజనరేంద్రుడికి అన్వయించేవి. 
రాజరాజనరేంద్రుడు కలియుగంలో ధర్మసంస్థాపకుడు, రాజనీతిచతురుడు, పరిపాలనాదక్షుడు, ఆదర్శదాత అని- ఈ 
సంబోధనల సారాంశం. 


మాలిని. 
కరివరకిరికూర్మక్ష్యాధరాధీశ తుల్యో | ద్రరణగుణధురీణోద్దందబాహార్గళాగ్ర 
భ్‌ ల గా 7 
స్పురిత నిఖిలగోత్రాభోగ భాగైక భోగా! తరుణ రుచిరమూర్తీ! ధర్మతంత్రానువర్తీ! 416 
ప్రతిపదార్థం: కరివర, కిరి, కూర్మ క్ష్మాధరాధీశ, తుల్య+ఉద్దరణ, గుణ, ధురీణ+ఉద్దండ, బాహా+అర్లళ+అ(గ్ర, స్ఫురిత, 
నిఖిల, గోత్ర+ఆభోగ, భాగ+ఏకభోగా!= (శ్రేష్టమైన ఏనుగులు అనగా దిగ్గజాలు, వరాహం, తాబేలు, కొండలరేడుతో 
సమానమైనఉిద్దరించే లక్షణాన్ని వహించే గడియవంటి గొప్పవైన చేతుల చివరిభాగంవలన సూచించబడే సమస్త భూమి 


సామ్రాజ్య భాగాన్ని ముఖ్యంగా అనుభవించేవాడా!; తరుణ, రుచిర, మూర్తీ!= యౌవనంతో (ప్రకాశించే ఆకృతి గలవాడా!; ధర్మ, 
తం(త్ర+అనువర్తీ!= ధర్మంతో కూడినప్రణాళికను అనుసరించేవాడా! 


తాత్పర్యం: దిగ్గజాలతో, ఆదివరాహంతో, ఆదికూర్మంతో, కులపర్వతాలతో సమానమైన భుజశక్తితో సమస్తమైన 
భూమిని ఏకభోగంగా భరించే సార్వభౌమా! రాజరాజా! యౌవనతేజస్సు గల ఆకృతి కలవాడా! ధర్మాన్నే రాజనీతిగా 


చేసి అనుసరించేవాడా! 


ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము 719 


విశేషం: మాలినీ వృత్తంలో ప్రతిపాదానికీ 15 అక్షరాలుంటాయి. న,న,మ,య,య అనే గణాలు పాదంలో వరుసగా నిలుస్తాయి. 
9వ అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాసనియమం ఉన్నది. పురాణ సారస్వతంలో భూమిని భరించేశక్తిగలవి - దిగ్గజాలు, 
ఆదివరాహం, ఆదికూర్మం, క్ష్మాధరం అనగా పర్వతం. కులపర్వతాలు భూమిని భరించేవి. “మహేంద్రోమలయస్పహ్యశ్ళుక్తిమాన్‌ 
గంధమాదనః । వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తెతే కులపర్వతాః.” 


గద్యము. 
ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబున యక్ష 
యుద్దంబును, గుబేరదర్శనంబును, నర్గునాగమనంబును, బాండవులకడకు నింద్రుండు సనుదెంచుటయు, 
నర్జునుండు నివాతకవచ కాలకేయ పొలోమ వధ ప్రకారం బెజింగించుటయు, నాజగరంబును, బాండవులు 
గామ్యకవనంబునకు వచ్తుటయు(; గృష్టమార్కండేయాగమనంబును, బ్రాహ్మణప్రభావంబును, 
సరస్వతీగీతయు, వైవస్వతు చరితంబును,గల్పాంతప్రకారంబును, యుగధర్మకీర్తనంబును, 


వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నాపాఖ్యానంబును, ధుంధుమారచరితంబును నన్నది చతుర్ద్ధాశ్వాసము.41 7 


ప్రతిపదార్థం: ఇది= (ఈ (గంథం-ఆరణ్యపర్వం చతుర్థాశ్వాసం); సకల సుకవిజనవినుత నన్నయభట్ట (ప్రణీతంబు+ఐన= 
అందరు మంచికవుల సముదాయంచేత స్తుతించబడిన నన్నయభట్యుచేత వ్రాయబడిన, శ్రీమహాభారతంబునందున్‌= 
శ్రీమహాభారతంలో; ఆరణ్యపర్వంబునన్‌= ఆరణ్యపర్వంలో; యక్షయుద్దంబును= యక్షులతోడిపోరున్నూ; కుబేరదర్శనంబునున్‌= 
కుబేరుడిని చూచుటయున్నూ; అర్జున+ఆగమనంబును= అర్జునుడు వచ్చుటయున్నూ; పాండవులకడకున్‌= పాండవులు 
ఉన్నచోటికి; ఇంద్రుండు= ఇంద్రుడు; చనుదెంచుటయున్‌= వచ్చుటయున్నూ; అర్జునుడు; నివాతకవచ, కాలకేయ, పౌలోమ, 
వధప్రకారంబు= నివాతకవచులయొక్కయు, కాలకేయులయొక్కయు, పౌలోముల యొక్కయు సంహార విధం; ఎతింగించుటయున్‌= 
తెలియజేయుటయున్నూ; అజగరంబును= కొండచిలువకు సంబంధించిన వృత్తాంతమున్నూ; పాండవులు= పాండురాజు 
కొడుకులు; కామ్యకవనంబునకున్‌= కామ్యకం అనే పేరుగల అడవికి; వచ్చుటయున్‌= రాకయూ; కృష్ణ మార్కండేయ+ 
ఆగమనంబును= కృష్ణుడు, మార్కండేయుడు వచ్చుటయున్నూ; బ్రాహ్మణ, 'ప్రభావంబును= ఏప్రులయొక్క మహిమయున్నూ; 
సరస్వతీగీతయున్‌= సరస్వతీ గీతయు; వైవస్వతు, చరితంబును= వైవస్వతుడి కథయున్నూ; కల్ప+అంత, ్రకారంబును= 
కల్పంచివర దాపురించే ప్రళయం జరిగే తీరున్నూ,యుగధర్మకీర్తనంబును= యుగాలకు సంబంధించిన లక్షణాలను గూర్చిన 
వర్ల్ణ్లనయున్నూ; వామ్య+అశ్య, హరణంబును= వామ్యజాతిగు[(ర్రాల అపహరణం; ఇం(ద్రద్యుమ్న+ఉపాఖ్యానంబును= 
ఇం(ద్రుద్యుమ్నుడినిగూర్చిన కథయున్నూ; ధుంధుమారచరితంబునున్‌= ధుంధుమారుడి కథయూ; అన్నది= అనునట్టిది; 
చతుర్థ+ఆశ్యాసము= నాలుగవ ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది అందరు కవులచేత పొగడబడిన నన్నయభట్టు వ్రాసిన శ్రీమదాంధ్రమహాభారతంలో ఆరణ్యపర్వంలోని 
నాలుగవ ఆశ్యాసం. ఇందలి విషయాను[క్రమణిక ఇది. యక్షయుద్దం, కుబేరదర్శనం, అర్జునాగమనం, పాండవులకడకు 
ఇంద్రుడు రావటం, అర్జునుడు నివాతకవచులను కాలకేయులను పౌలోములను సంహరించినతీరు, కొండచిలువ 
వృత్తాంతం, పాండవులు కామ్యకవనానికి రావటం, కృష్ణమార్కండేయులరాక, విప్రులమహిమ, సరస్వతీగీత, 
వైవస్వతమనువుగాథ, ప్రళయ(ప్రకారం, యుగధర్మవర్ల్గనం, వామ్యాశ్వాలను అపహరించటం, ఇంద్రద్యుమ్నుడికథ, 
ధుంధుమారచరితం. 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆరణ్యపర్వం నాలుగవ ఆశ్యాసంలో 141 పద్యముల వరకు (వ్రాసినది నన్నయభట్టు. తరువాత అనగా 142వ 
పద్యమునుండి ఆరణ్యపర్వంలోని ఏడవ ఆశ్యాసం తుదవరకు వ్రాసింది ఎజ్జన. అయినను, ఆశ్యాసాంతంలో ఎజ్జన - 
'నన్నయభట్ట ప్రణీతంబు' అని వ్రాయటమే గాక - ఆశ్వాసాంతపద్యాలను నన్నయకు ఆశ్రయప్రదాత అయిన రాజరాజనరేంద్రుడి 
సంబోధనలుగానే కూర్చాడు. తెలుగుదేశంలో లభించిన ఆంధ్రమహాభారతం వ్రాతప్రతులు అన్నిటిలో 142 పద్యమునుండి- 
ఎజ్జాప్రెగ్గడ కవిత్వారంభము - అనియే కలదు. ఎజ్జనయే ఆరణ్యపర్వం చిట్టచివర ఏడవ ఆశ్యాసాంతపద్యాలలో తాను 
నన్నయభట్ట కవితారీతియు తోచేటట్టు ఆరణ్యపర్వాన్ని పూరించా నని స్పష్టంగా (వ్రాశాడు. 


ఆరణ్యపర్వంలో చతుర్జాశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము -పంచమాశ్వాసము 


శ్రీయువతీప్రియ! నృప నా । రాయణ బిరుదాంక భీమ! రమణీయ గుణ 


శ్రీయుత! నిర్మలధర్మప | రాయణ! రవితేజ! రాజరాజనరేంద్రా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, యువతీ, ప్రియ!= సిరిజవరాలికి ఇష్టుడ వైనవాడా!; నృప, నారాయణ, బిరుద+అంక, భీమ!= రాజులలో 


విష్ణుమూర్తి అనెడి బిరుదు ఉండుటచేత భయాన్ని కలిగించేవాడా!; రమణీయ, గుణ, శ్రీ, యుత!= అందమైన మంచి 
లక్షణాలనెడి సంపదతో కూడి ఉన్నవాడా!; నిర్మల, ధర్మ, పరాయణ!= కల్మషం లేక స్వచ్చమైన ధర్మం నెరపటంలో పూనిక 
కలిగిన వాడా!; రవి, తేజ!= సూర్యుడి వంటి వర్చస్సు కలవాడా!; రాజరాజనరేం(ద్రా!= రాజరాజనరేంద్రుడు అనే నామధేయం 


కలవాడా! 


తాత్పర్యం: యౌవనంలో ఉన్న లక్ష్మీదేవికి ఇష్టమైనవాడా! రాజులలో విష్ణుమూర్తి అనే బిరుదు కలిగి శత్రువులకు 
భయాన్ని కలిగించేవాడా! మనోహరమైన సద్గుణాలు కలవాడా! స్వచ్చమైన ధర్మాన్ని ఆచరించే దీక్ష పూనినవాడా! 
సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు గలవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: (1) ఇది ఆశ్వాసారంభ పద్యం. ఈ పంచమాశ్వాసాన్ని రచించినది ఎజ్జన మహాకవి. ఈ పద్యరచన నాటికి సుమారు 
రెండువందల సంవత్సరాలకు పూర్వమే కీర్తిశేషుడైన రాజరాజనరేం(ద్రుడి సంబోధనం ఇది. - నన్నయ వాడిన భావాలనే 
గుదిగ్రుచ్చి ఎజ్జన మరల ప్రయోగించాడు. (11) చాళుక్య ప్రభువులు రాజనారాయణ బిరుదాంకితులు. 


ధర్మరాజునకు మార్కండేయుడు పుత్రున కుండ(దగు గుణంబులం దెల్పుట (సం. 3-196-1) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు బహుభంగుల మార్మందేయుండు వివరింపం 
బుణ్యకథావిశేషంబులు విని సంతుష్టహృదయుం డై కౌంతేయపూర్వజుండు మటియు నమ్మునీంద్రున కి 
ట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పే సూతుడు; శౌనక+ఆది, మహా, మునులకున్‌+చెప్పెన్‌= శౌనకుడు మున్నగు 
గొప్ప బుషులకు వచించాడు; అట్టు= ఆవిధంగా; మార్కండేయుండు; బహుభంగులన్‌= పెక్కు రీతులుగా; వివరింపన్‌= 
విస్తరించి చెప్పగా; కౌంతేయ, పూర్వజుండు= కుంతీ కుమారులలో ముందు జన్మించినవాడు - ధర్మరాజు; పుణ్య కథా, 
విశేషంబులు= సుకృతాన్ని కలిగించే గాథలలోని గొప్ప విషయాలు; విని= ఆలకించి; సంతుష్ట, హృదయుండు+ఐ= మిక్కుటంగా 
తృప్తిచెందిన గుండె కలవాడై; మజీయున్‌= ఇంకా; ఆ+ముని+ఇంద్రునకున్‌= బుషులలో శ్రేష్ణుడైన ఆ మార్కండేయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


లలో శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ విధంగా శౌనకుడు మున్నగు మహర్షులకు సూతుడు నైమిశారణ్యంలో సత్రయాగసందర్భంగా 
మహాభారతకథ వినిపించాడు. మార్కండేయ మహర్షి ఎన్నో పుణ్యకథలను చెప్పగా విని, మిక్కిలి సంతృప్తి చెందిన 
ధర్మరాజు మరల ఆ మహర్షితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: మార్కండేయమహర్షి చెప్పిన పుణ్యకథలు పెక్కు ఆరణ్యపర్వంలో ఉన్నాయి. మహాభారతానికి పూర్వం ఇట్టి కథలు 
లోకంలో బహుళప్రచారంలో ఉన్నాయనిన్నీ వాటిని సూతుడు సంగ్రహించి ఆరణ్యపర్వంలో చేర్చాడనిన్నీ నవీన విమర్శకుల 
అభిప్రాయం. 


సీ, “సమధిక దర్పదుర్ణయములై నిగిడెడు । నింద్రియంబుల6 గుదియించి తెచ్చి 
మనసు పొందున నిడి మన సహంకారంబు । పజ్జకు( బాపి సద్దక్తియుక్తి 
నెరయంగ ననిశంబు నిజభర్త్యృ శుశ్రూష | యందు సమాహిత యైన వనిత 
యఖిలలోకోత్కష్ట యని యెప్పు నూహింతు; | నరయః బతివ్రత లైన వారి 


తే. చరిత మత్యంతధర్మసూక్ష్మంబు. గరము । దుష్కరము గాదె తలంప నిర్జూత దురిత! 
యట్లు గావున విన వేడ యయ్యె! జెప్ప । వయ్య ! పుణ్యసతీ ప్రభావంబు నాకు. 3 


ప్రతిపదార్థం: నిర్జూత, దురిత!= విసరివేయబడిన పాపాలు కలవాడా!; సమధిక, దర్చ, దుర్ణయములు+ఐ= మిక్కిలి ఎక్కువ 
అయిన గర్వం కలిగిఉండటంచేత గెలువరానట్టివై; నిగిడెడు= విజృంభించెడు; ఇం(ద్రియంబులన్‌= జ్ఞానకర్మేంద్రియాలను; 
కుదియించి; తెచ్చి= అణగారేటట్టుగా చేసిపెట్టి; మనసు, పొందునన్‌+ఇడి= మనస్సుకు లోబడేటట్టుగా చేసి; మనసు+ 
అహంకారంబు, పజ్జకున్‌+పాపి= మనస్సును-నేను నాది అనే భావం దగ్గరనుండి వేరు చేసి; సత్‌+భక్తి, యుక్తి= మంచి భక్తితో 
కూడికొని ఉండటం; నెరయంగన్‌= ఒప్పునట్టుగా; అనిశంబున్‌= ఎల్లప్పుడును; నిజ, భర్భ, శుశ్రూషయందున్‌= తనయొక్క 
౧ (36) 
పెనిమిటికి పరిచర్య ఒనరించటంలో; సమాహిత+ఐన= కూడిఉన్నట్టిదైన; వనిత= (స్తీ; అఖిల, లోక+ఉత్కృష్ట= సమస్త జగాలలో 
గొప్పది; అని; ఎవ్లున్‌= ఎల్లప్పుడును; ఊహింతున్‌= భావన చేస్తాను; అరయన్‌= చూడగా; పతివ్రతలు+ఐన వారి, చరితము= 
భర్తను భక్తితో సేవించటంలోనే నిమగ్నురాం డ్రయిన భార్యల నడవడి; అత్యంత, ధర్మ, సూక్ష్మంబున్‌= మిక్కిలిలోతుగా 
పరిశీలిస్తేగాని తెలియనట్టి ధర్మంతో కూడినట్టిదిన్నీ; కరము= మిక్కిలి; దుష్కరము= ఆచరించేందుకు కష్టం అయినట్టిదిన్నీ; 
అవి [స్‌ యు యు యు 
కాదె= అవుతుందికదా; తలయన్‌= ఆలోచించగా; నాకున్‌, పుణ్య, సతీ, ప్రభావంబు= గొప్ప పతివ్రతల మహిమ; వినన్‌= 
వినటానికి; వేడ్క+అయ్యెన్‌= సంబరమైనది. అట్టు+కావునన్‌= ఆ విధంగా ఉన్నది కాబట్టి; చెప్పవయ్య= దయచేసి చెప్పుము. 


తాత్సర్యం: పాపాలను పటాపంచలు చేయగలిగిన ఓ మార్కండేయ మహర్షీ గొప్ప పతివ్రతల మాహాత్మ్యాలను 
గూర్చిన కథలు వినవలెనని నాకు మిక్కిలి వేడుకగా ఉన్నది. దయచేసి అట్టి కథలు నాకు వినిపించ వేడికోలు. 
అరికట్టటానికి వీలు లేని ఇంద్రియాలను అరికట్టి వాటిని మనస్సుకు లోబడేటట్లుగా చేసి, ఆ మనస్సును అహంకారానికి 
లోను గాకుండగా చేసి, తన పెనిమిటికి ఎల్లప్పుడు సేవ చేసే వనిత - అన్ని జగాలలో గొప్పది అని నా అభిప్రాయం. 
అట్టి పతివ్రతల నడవడిలో ధర్మ సూక్ష్మాలు ఇమిడే ఉంటాయి. కావున అట్టి పుణ్యకథలు వినిపింపుము. 


విశేషం: 'ధర్మసూక్ష్మము” అనే ప్రయోగంలోని స్వారస్యం అరయ దగింది. ధర్మం తెలియటం కష్టం. స్టూలదృష్టికి “ధర్మముగా 
గోచరించినట్టిది - తరచి విచారించినప్పుడు అనగా సూక్ష్మ దృష్టితో పరికించినపుడు అధర్మం కావచ్చును. రాబోయే 
ధర్మవ్యాధుడి కథలో పెక్కు ధర్మ సూక్ష్మములు” వివరించబడినవి. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 723 


వ. మటియు( దల్లిదండ్రు లిరువురయందును బుత్రనిమిత్తం బైన యాయాసం బెవ్వరి కెక్కుడు? వారలయెడం 
బుత్తుం డెట్టివాండు గావలయు? హీనయోని జాతుం డైన పురుషుం డేమి తెటింగు నడవడిం బరమధార్షికుల 
లోకంబులు వడయు? నివి యన్నియు వివరింప నీవ యర్లుండ' వనిన నమ్మహాముని యమ్మహీపతి కి 
ట్లనియె. 4 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; తల్లిదండ్రులు= మాతా పితలు; ఇరువురయందును= ఇద్దరియందును; పుత్ర 
నిమిత్తంబు+ఐన= కొడుకునుగూర్భిన; ఆయాసంబు= (శ్రమ; ఎవ్వరికిన్‌+ఎక్కుడు= ఎవరికి మిక్కుటంగా ఉంటుంది; 
వారలయెడన్‌= ఆ తల్లిదండ్రుల పట్ల; పుత్రుండు= కొడుకు; ఎట్టివాండు, కావలయున్‌= ఏ విధంగా (ప్రవర్తించదగినవాడు 
అయిఉండాలి; హీనయోని జాతుండు+ఐన= తక్కువ కులంలో పుట్టినట్టి; పురుషుండు= మనుజుడు; ఏమి తెజుంగు, 
నడవడిన్‌= ఏ విధమైన (ప్రవర్తనవలన; పరమ, ధార్మికుల, లోకంబులు= గొప్ప పుణ్యాత్ములు పొందే లోకాలు - స్వర్గాలు; 
పడయున్‌= పొందుతాడు; ఇవి+అన్నియున్‌= ఇట్టి విషయాలు అన్నిటిని; వివరింపన్‌= వెల్లడించటానికి; నీవు+అ= నీవ=నీవు 
మా(త్రమే; అర్హుండవు= తగిన వాడవు; అనినన్‌= అని చెప్పగా; ఆ+మహాముని= గొప్పవాడయిన ఆ బుషి ఆ+మహీపతికిన్‌= 
ఆ రాజుకు (ధర్మరాజుకు); ఇట్టు+అనియెన్‌= ఆ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ విషయాలే గాక, మటికొన్నిటిని గూర్చి కూడ తాము దయచేసి వివరించ వేడికోలు. సంతాన 
విషయాన, తలిదండ్రులు ఇరువురూ పడే (శ్రమలో ఎవరిది అధికం అని చెప్పవచ్చును? తలిదండ్రుల విషయంలో 
పుత్రుడు ఎట్టి నడవడి కలవాడై ఉండదగును? తక్కువ కులంలో జన్మించిన మనుజుడు గొప్ప ధర్మాత్ముడు పొందే 
లోకాలను ఏవిధంగా పొందగలడు? ఈ ప్రశ్నలకు సరిఅయిన సమాధానం చెప్పగల అర్హత నీయందు మాత్రమే 
ఉన్నది" అని ధర్మరాజు పలుకగా మార్కండేయమహర్షి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. 


సీ,  'జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుద । రంబునం గరము భరంబుతోడ 
భరియించి పదపడి ప్రాణసంశయ దశ । నొంది పుత్తునిం గాంచు నెందు. దల్లి; 
తపములు యజ్ఞముల్‌ దానముల్‌ వ్రతములు । దేవతా సజ్జన సేవనములుC 
గావించు బుత్తునిం గామించి జనకు6 డి । ట్లిరువుర పాటును సరియె తలప; 


(ఈక 


దనయు. గని తల్లిదండ్రులు దమకు నతండు । భక్తు. డగుటకు ధర్మానురక్తు. డగుట 
కాసపడుదురు; విను మట్టియాస సిద్ది । బొంద జేయు నతండ చువ్వె నందనుండు. 5 


ప్రతిపదార్థం: ఎందున్‌= ఏ పరిస్థితుల్లో అయినా; తల్లి= మాత; పుత్రునిన్‌= కొడుకును; ఉదరంబునన్‌= కడుపులోపల; 
మాసములు= నెలలు; తొమ్మిది; జతనంబు= యత్నము; మిగులన్‌= ఎక్కువ అగునట్టుగా; కరము= మిక్కిలి; భరంబుతోడన్‌= 
బరువుతో; భరియించి= మోసి; పదపడి= పిదప; (ప్రాణ, సంశయ, దశన్‌+ఒంది= అసువులు కోల్ఫోవునేమో అనే సందేహ స్థితిని 
పొంది; కాంచున్‌= కంటుంది, జనకుడు= తండ్రి; పుత్రునిన్‌= కొడుకును; కామించి= కోరి; తపములు= శరీరక్షేశాన్ని కలిగించే 
ఉపవాసాది (వ్రతాలు; యజ్ఞముల్‌= (క్రతువులు; దానముల్‌= తన ద్రవ్యాన్ని ఇతరులకు సమర్పణ చేయటాలు; [వ్రతములు= 
నోములు; దేవతా, సత్‌+జన, సేవనములున్‌= దేవతలను, మంచి మనుష్యులను అర్చించటాలు; కావించున్‌= చేస్తాడు; ఇట్టు= 
ఈ రీతిగా; ఇరువుర పాటును= ఇద్దరూ పడే (శ్రమకూడా; తలంపన్‌= ఆలోచించగా; సరియె= సమానాలైనవే; తల్లిదండ్రులు= 
మాతయు పితయును; తనయున్‌= కొడుకును; కని= పొంది; తమకున్‌= తమకు (తల్లిదండ్రులకు); అతండు= ఆ 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొమరుడు; భక్తుండు+అగుటకున్‌= అర్భించేవాడు కావటానికి; ధర్మ+అనురక్తుండు= ధర్మంలో ఎక్కువ ఇష్టం కలవాడు 
కావటానికి; ఆస, పడుదురు= కోరుకొంటారు; వినుము= ఆలకింపుము; అట్టి+ఆస= అటువంటి కోరిక; సిద్దిన్‌+పొందన్‌+చేయు+ 
అత(డు+అ= నెరవేరేటట్టుగా ఒనరించే అతడు మాత్రమే; నందనుండు= కొడుకు; చువ్వె= చుమ్ము+ఎ= సుమా. (నిశ్చయార్థకం). 


తాత్సర్యం: 'కొడుకును తల్లి - తొమ్మిది నెలలు తన కడుపులో మోసి, మిక్కిలి ప్రయత్నంతో మిక్కుటమైన (శ్రమకు 
ఓర్చి, ఆస్థితిలో అసువులు కోల్పోతానేమో అనే సందేహ స్థితికి వచ్చి ప్రసవిస్తుంది. తండ్రి - కొడుకు పుట్టవలెననే 
కోరికతో ఉపవాసాది (వ్రతాలు చేసి, (క్రతువులు నిర్వహించి, దాన ధర్మ కార్యాలు సలిపి, నోములు నోచి, దేవతలను 
సజ్జనులను పూజిస్తాడు. ఈ విధంగా సంతానానికై పడే శ్రమ తలిదండ్రులు ఇరువురకూ సమానమైనదే అని 
చెప్పవచ్చును. తలిదం(డ్రులు - కొడుకు పుట్టిన పిదప ఆతడు తమయెడ (ప్రేమ కలిగి తమను ఆరాధించాలనీ 
ధర్మాచరణలో ఆసక్తికలవాడు కావాలనీ కోరుకొంటారు. అందుచేత, తలిదండ్రుల కోరిక లీడేర్చేవాడే నిజమైన 
పుత్రుడు అని చెప్పాలికదా! 


విశేషం: నందనుడు అనే శబ్దానికి అర్థం - 'సంతోషింప చేసేవాడు". తలిదండ్రులను సంతసింపజేసేవాడే నిజమైన నందనుడు. 
ఇట్టి నందన శబ్ద ప్రయోగంలోని స్వారస్యం గుర్తించ తగింది. 


క. జననియు జనకుండు నెవ్వని | యనువర్తనమున( బ్రియంబు నందుదు రెద( ద 
త్తనయుండు ధర్మము. గీర్తియు | ననూనముగ6 బడయు. బొందు నక్షయగతులన్‌. 6 


ప్రతిపదార్థం: జననియున్‌= తల్లియును; జనకుండున్‌= తండ్రియును; ఎవ్వని+అనువర్తనమునన్‌= ఏ(కుమారుడి) నడవడి 
వలన; ఎదన్‌= హృదయంలో; ప్రియంబున్‌+అందుదురు= సంతోషం పొందుతారో; తత్‌+తనయుండు. ఆ కొడుకు; ధర్మమున్‌= 
ధర్మాన్ని; కీర్తియున్‌= యశస్సునూ; అనూనముగన్‌= ఎక్కువగా; పడయున్‌= పొందుతాడు; అక్షయ, గతులన్‌= నాశనం 
పొందని స్థితులను అనగా గొప్ప పుణ్యలోకాలను; పొందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఏ కుమారుడు తనను కన్న తలిదండ్రులకు తన నడవడికవలన మిక్కుటమైన సంతోషాన్ని కలిగిస్తాడో 
ఆ కొమరుడే ధర్మాన్ని, కీర్తిని గొప్పగా సంపాదిస్తాడు. అట్టివాడే శాశ్వతమైన పుణ్యలోకాలను ఆర్టిస్తాడు. 


మార్కండేయుడు ధర్మజునకు. బతివ్రతా మాహాత్మ్య్యంబు సెప్పుట (సం. 3-196-20) 


వ. మథటియు నిజభర్త శుశ్రూషయందు నిత్యాసక్తయయిన పతివ్రతకు నఖిలయజ్ఞదానతపఃఫలంబులు 
సులభంబు లగు; నొక్కయితిహాసంబు సెప్పెద; నందు నీ యడిగిన యర్థంబు లన్నియు. దేటపడు 
నాకర్ణింపుము; కౌశికుం డను బ్రాహ్మణుండు ధర్మతపశ్శీలుండు సంతతాధ్యయనతత్సరుం డయి యొక్క 
విశిష్టగ్రామంబున నుండు; నతం డొక్కనాండు గ్రామసమీపంబునం దొక్కనృక్షమూలంబున నాసీనుండై 
వేదంబులు గుణియించుచుండం దదీయ శాఖాగతం బైన యొక్క కొక్కెర యాతనిపై రెట్ట వెట్టిన, 
నమ్మహాద్విజుం డలిగి చూచుటయు నది యప్పుడ నిశ్చేతనం బై నేలంబడినం గనుంగొని యతండు. 7 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; నిజ, భర్భ, శుశ్రూషఅందున్‌= తనయొక్క పెనిమిటియొక్క పరిచర్యలో; నిత్య+ఆసక్త+ 
అయిన= ఎల్లప్పుడు ఇష్టం కలిగినట్టిది అయిన; పతి(వ్రతకున్‌= సాధ్ధికి; అఖిల, యజ్ఞ దాన, తపస్‌+ఫలంబులు= అన్ని 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 725 


క్రతువులు, దానాలు, కఠిన (వ్రతాలు చేస్తే సంక్రమించే పుణ్యాలు; సులభంబులు+అగున్‌= సులువుగా లభిస్తాయి; 
ఒక్క+ఇతిహాసంబు+చెప్పెదన్‌= ఒక యథార్థ గాథ వినిపిస్తాను; అందున్‌= ఆ ఇతిహాసంలో; నీ+అడిగిన= నీవు (ప్రశ్నించిన; 
అర్థంబులు+అన్నియున్‌= భావాలు అన్నియును; తేటపడున్‌= వెల్లడి బౌతాయి; ఆకర్షింపుము= వినుము; కౌశికుండు+అను, 
బ్రాహ్మణుండు= కౌశికుడు అనే పేరుకల విప్రుడు; ధర్మ, తపస్‌+శీలుండు= ధర్మాన్ని, తపస్సును ఆచరించే స్వభావం 
కలవాడు; సంతత+అధ్యయన, తత్సరుండు+అయి= ఎల్లప్పుడు వేదాలు చదువుకొనటంలోనే నిమగ్నుడైనవాడయి; ఒక్క, 
విశిష్ట [గ్రామంబునన్‌= పేర్కొనదగిన ఒకపల్లెటూరిలో; ఉండున్‌= నివసించేవాడు; అతండు= ఆ (బ్రాహ్మణుడు; ఒక్క, 
నాండు= ఒక్క రోజున; గ్రామసమీపమునందున్‌= ఆ ఊరికి దగ్గరలో; ఒక్క, వృక్ష, మూలంబునన్‌= ఒక చెట్టు మొదట; 
ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై; వేదంబులు= వేదాలు; గుణియించుచుండన్‌= వల్లెవేస్తుండగా; తదీయ, శాఖాగతంబు+ఐన= 
ఆ చెట్టు కొమ్మమీద ఉన్న; ఒక్క, కొక్కెర ఒక కొంగ; ఆతనిపైన్‌= ఆ కౌశికుడిమీద; రెట్ట+పెట్టినన్‌= మలవిసర్దనం చేయగా; 
ఆ+మహా, ద్విజుండు= ఆ గొప్ప (బ్రాహ్మణుడు; అలిగి, చూచుటయున్‌= కోపించి, చూడటంచేత; అది= ఆ కొక్కెర; 
అప్పుడు+అ= అప్పటికప్పుడే; నిస్‌+చేతనంబు+ఐ= పోయిన ప్రాణాలు కలదై - అనగా చనిపోయి; నేలన్‌+పడినన్‌= భూమిమీద 
పడగా; కనుంగొని= చూచి; అతండు= ఆ కౌశికుడు. 


తాత్సర్యం: అంతేకాదు; తన పెనిమిటికి సేవ చేయటంలో ఎల్లప్పుడూ ఇష్టం గల పతివ్రతకు సమస్త యజ్ఞాలు, 
దానాలు, తపస్సులు చేసిన పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయాన్ని రూఢి చేసే ఒక యథార్థగాథను నిదర్శనంగా 
నీకు వినిపిస్తాను. ఆ ఇతిహాసంలో నీవు అడిగిన (ప్రశ్ళలకు అన్నిటికిని సరైన సమాధానం లభిస్తుంది. పూర్వం 
కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒకానొక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవాడు. ఆతడు ధర్మాత్ముడు. తపస్వి. ఎల్లప్పుడూ 
వేదాలను వల్లె వేసేవాడు. ఒకనాడు అతడు ఒకచెట్టు మొదట కూర్చొని వేదాలు వల్లెవేస్తుండగా, ఆ చెట్టుకొమ్మపై 
వాలిఉన్న ఒకకొంగ అతడిపై రెట్ట వేసింది. అంతట ఆ కౌశికుడికి మిక్కుట మైన కోపం వచ్చింది. అతడు 
ఆగ్రహంతో ఆ పక్షిని చూచాడు. వెంటనే ఆ పక్షి ప్రాణాలు కోల్పోయి నేలపై పడిపోయింది. అప్పుడు అతడు 
(పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.) 


క, 'అక్కట! నాహృదయము గడు । నక్కటికము లేనిదయ్యె; ననిమిత్తమ యీ 

కొక్కెర నిటు సేసితి; నా । కెక్కడి శాంతి? యని వికలహృదయుం డగుచున్‌. 8 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! నాహృదయము= నాగుండె; కడున్‌= మిక్కిలి; అక్కటికము= దయ; లేనిది+అయ్యెన్‌= 
లేనట్టిది అయింది; అనిమిత్తము+అ= ఎటువంటి కారణం లేకుండానే; ఈ కొక్కెరన్‌= ఈ కొంగను; ఇటు+చేసితిన్‌= 


ఈవిధంగా చేశాను అనగా ఈ రీతిగా చంపాను; నాకున్‌+ఎక్కడి, శాంతి+అని= నాకు ఏవిధంగా శాంతి లభిస్తుంది అని; 
వికల, హృదయుండు+అగుచున్‌= కలత చెందిన ఎడద గలిగినవాడు జొతూ; 


తాత్పర్యం: 'అయ్యో! నా గుండె దయలేనిది అయింది కదా! నిష్కారణంగా నావలన ఈ కొంగ ప్రాణాలు 
పోగొట్టుకుంది. నేను ఘోరపాపానికి ఒడిగట్టాను, ఇక నాకు ఏవిధంగా శాంతి లభించగలదు?” అని వాపోతూ ఆ 
కౌశికుడు కలత చెందిన ఎడద కలవా డయ్యాడు. 


వ.  పెక్కుభంగుల వగచి, మధ్యాహ్నం బగుటయు. గృతాహ్నికవిధానుండై గ్రామంబున కరిగి, యందు శుచు 
లైన విప్రగృహంబుల కరిగి భిక్షాచరణంబు సేయుచు, నం దొక్క పుణ్యగృహంబువాకిట నిలిచి “భిక్షాం దేహి” 
యనుటయు, నా యింటియవ్వయు నతిసంభ్రమంబున భిక్ష యిడుటకుం బాత్రశోధనయబు సేయు నెడ. 9 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పెక్కు, భంగులన్‌= పలురీతుల; వగచి= విచారించి; మధ్య+అహ్నంబు+అగుటయున్‌= పట్టపగలు నడిమి ప్రొద్దు 
కావటంచేత (మధ్నాహ్నం పం[డెండుగంటలు-నేటి భాషలో); కృత+ఆహ్నిక, విధానుండు+ఐ= పగలు నెరవేర్చవలసిన కృత్యాలు 
కలవాడై అనగా పగలు నడిప్రొద్దున చేయదగు విధులు చేసినవాడై; (గ్రామంబునకున్‌+అరిగి= పల్లెటూరికి వెళ్లి; అందున్‌= 
ఆ (గ్రామంలో; శుచులు+ఐన= పవిత్రులు, అయిన; విప్ర, గృహంబులకున్‌= (బ్రాహ్మణుల ఇండ్లకు; అరిగి= వెళ్లి; 
(30) (30) 
భిక్షా+ఆచరణంబు= బిచ్చమెత్తుకొనటం; చేయుచున్‌= చేస్తూ; అందు+ఒక్క= (ఆ గృహాలలో ఒక); పుణ్య, గృహంబు, 
వాకిటన్‌= సుకృతం ఆర్జించిన వారు నివసించే ఇంటి గడప ముందు; నిలిచి= నిలబడి; 'భిక్షాందేహి'= బిచ్చాన్ని ఇమ్ము; 
అనుటయున్‌= అని అనటమున్నూ; ఆ+ఇంటి+అవ్వయున్‌= ఆ ఇంటిఇల్లాలును; అతిసం[భ్రమంబునన్‌= మిక్కిలి వేగిరపాటుతో; 
భిక్ష+ఇడుటకున్‌= బిచ్చం వేయటానికి; పాత్ర, శోధనంబు= పాత్రను శుద్దిచేయటం; చేయు+ఎడన్‌= చేసే తరుణంలో. 


తాత్పర్యం: పలురీతుల విచారించి, అప్పుడు మిట్టమధ్యాహ్నసమయం కావటంచేత, ఏతత్‌కాలకృత్యాలైన 
సంధ్యావందనాదికాలు నిర్వర్తించి, సమీప(గ్రామానికి వెళ్లి, పరిశుభ్రత, పవిత్రత కల బ్రాహ్మణ గృహాలకు పోయి, 
“భిక్షాం దేహి” అన్నాడు. అట్టా అంటూ ఒక పుణ్యగృహంముందు నిలిచి భిక్షను కోరాడు. అంతట- ఆ ఇంటి 
ఇల్లాలు మిక్కిలి వేగిరపాటుతో ఆ బ్రాహ్మణయోగికి భిక్ష సమర్పించటానికై పాత్రను కడుగసాగింది. ఆ సమయంలో. 


ట్‌. ఆ యెలనాంగభర్త కడు నాకటం దూలుచు వచ్చి; వచ్చినం 
దోయజనేత్ర సంభ్రమముతో( దగుపీఠము వెట్టి పాద్యముం 
బాయక మజ్జనక్రియయు భక్తి నొనర్షి ప్రియోక్తు లొప్పంగా 
నాయన. బ్రీతుం జేసి రుచిరాన్నరసంబులఈ జేసి చెచ్చెరన్‌. 10 


ప్రతిపదార్థం: ఆ+ఎలనాంగ, భర్త= ఆ మగువ పెనిమిటి; కడున్‌= మిక్కిలి; ఆకటన్‌= ఆకలిచేత; తూలుచున్‌= తొట్రుపడుతూ; 
వచ్చెన్‌= వచ్చాడు; వచ్చినన్‌= అట్టా రాగా; తోయజనేత్ర= పద్మాలవంటి కన్నులు కల ఆ మగువ; సంభ్రమముతోన్‌= 
వేగిరపాటుతోడ; తగు= తగిన; పీఠము, పెట్టి= కూర్చుండే ఆసనం ఉంచి; పాద్యమున్‌= కాళ్లు కడుగుకొనటానికి నీటిని 
(ఇచ్చి); పాయక మజ్జ్ఞన, [క్రియయున్‌= వదలక తలనిండా స్నానం చేయించుటయున్నూ; భక్తిన్‌= పూజ్యభావంతో; ఒనర్భి= 
చేసి; ప్రియ+ఉక్తులు+ఒప్పంగాన్‌= మనస్సుకు ఇష్టాలైన మాటలు విలసిల్లేటట్టుగా; రుచిర+అన్న, రసంబులన్‌+చేసి= కమ్మని 
ఆ (30) (30) 

అన్నాన్ని వడ్డించి పానీయాలు సమర్పించటం చేత; చెచ్చెరన్‌= వేగంగా; ఆయనన్‌= అతడిని, తన భర్తను; ప్రీతున్‌+చేసెన్‌= 
సంతృప్తి చెందిన వాడినిగా చేసింది. 


తాత్సర్యం: అంతలో, ఆ ఇల్లాలి పెనిమిటి ఆకలితో తూలుతూ ఇల్లు చేరాడు. భర్తను చూడటంతోనే ఆమె కన్నులు 
తామర పువ్వులవలె వికసించాయి. ఆమె వేగిరపాటుతో భర్తకు ఎదురేగి కాళ్లు కడుగుకొనటానికి నీటిని అందించింది. 
పూనికతో అతడికి తలఅంటి స్నానం చేయించింది. అనురాగంతో మంచి మాటలు చెప్పుతూ అతడికి అన్నం 
వడ్డించింది. పానీయాలు అందించింది. భర్తకు సంపూర్ణ సంతుష్టి కల్పించింది. 


చ. కుడిచినపిమ్మటం గుసుమకోమలి విస్తృతసంస్తరంబుగా 
నొడికపు సెజ్జ చేసి ప్రియు( డొయ్యన యందు శయింప( దమ్ములం 
బిడి చరణంబు లొత్తి మదిరేక్షణ యంతటిలో. దలంచె ము 
న్నడర6గ భిక్షకై నిలిచినట్టి మహీసురముఖ్యు నాత్మలోన్‌. 11 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 727 


ప్రతిపదార్థం: కుడిచినపిమ్మటన్‌= (భర్త) భోజనం చేసిన పిదప; కుసుమకోమలి= పువ్వువలె మృదువైనది; విసృత, సంస్తరంబు గాన్‌= 
విశాలంగా పరచిన పరుపు కలదిగా; ఒడికము+ెజ్జ, చేసి= మనోహరమైన మెత్తని శయ్యను ఏర్పరచి; ప్రియుండు= భర్త; 
అందున్‌= ఆ శయ్యపై; ఒయ్యన= తిన్నగా; శయింపన్‌= పండుకొనగా; తమ్ములంబు+ఇడి= తాంబూలం అందించి; 
చరణంబులు+ఒత్తి= కాళ్లు పిసికి; మదిరా+ఈక్షణ= మత్తెక్కించే కన్నులు కలది, మగువ; అంతటిలోన్‌= ఆ సమయంలో; 
మున్ను= అంతకు ముందు; అడరంగన్‌= పూనికతో; భిక్షకై= బిచ్చానికై; నిలిచినట్టి= వాకిట నిలబడినట్టి; మహీసుర, 
ముఖ్యున్‌= బ్రాహ్మణులలో శ్రేష్టుడైన వాడిని; ఆత్మలోన్‌= మనస్సులో; తలంచెన్‌= స్మరించింది. జ్ఞాపకం చేసికొన్నది. 


తాత్సర్యం: ఆమెభర్త సంతృప్తిగా భోజనం చేసిన పిదప, ఆ పూబోడి అతనికి మెత్తని శయ్యను ఏర్పరచింది. భర్త 
ఆ పరుపుపై హాయిగా పవళించిన పిమ్మట అతడికి ఆమె తాంబూల మిచ్చింది. కాళ్లు పిసికింది. భర్తకు 
సమస్తపరిచర్యలు చేసిన పిదప, అంతకుముందు తన వాకిలివద్ద భిక్షకొరకు నిలిచిన (బ్రాహ్మణశ్రేష్టుడిని స్మరించింది. 


విశేషం: మదిరేక్షణ అనే పదానికి కాటుకపిట్ట వంటి కన్నులు గలది (స్త్రీ అని కూడా అర్థం చెప్పవచ్చు. 


వ. ఇట్లు దలంచి భిక్ష గొనుచుం జనుదెంచిన నమ్మగువం జూచి కౌశికుండు రోషరంజితలోచనుం డగుచు ని 
ట్లనియె. 12 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; తలంచి= యోచించి; భిక్షన్‌+కొనుచున్‌+చనుదెంచినన్‌= బిచ్చం (ఇవ్వటానికి అన్నాన్ని) 


తీసికొనిరాగా; ఆ+మగువన్‌+చూచి= ఆ వనితను చూచి; కౌళికుండు= కౌశికుడు; రోష రంజిత, లోచనుండు+అగుచున్‌= 
కోపంచేత, ఎర్రబడిన కన్నులు కలవాడు జౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా ఆలోచించి, ఆ (బ్రాహ్మణ (బ్రహ్మచారికి బిచ్చం పెట్టటానికై పాత్రలో అన్నం నింపికొని 
లు (Ou 
వచ్చిన ఆ ఇల్లాలిని చూచి కౌశికుడు, కోపంచేత ఎర్రబడిన కన్నులు కలవాడై ఇట్లా అన్నాడు. 
౧ = ag] 
క  'అడిగినయప్పుడ చెచ్చెరం। గడపిన బో నవ్వ! యేను గడుదుర్శతి వై 
పడంతి! నను నిలిపి భిక్షం । బిడక కడు నవజ్ఞ సేసి తేల మదమునన్‌?' 13 
ప్రతిపదార్థం: అవ్వ!= అమ్మా!; అడిగిన+అప్పుడు+అ= నేను బిచ్చం వేడిన వెనువెంటనే; చెచ్చెరన్‌= శీఘ్రంగా; కడపినన్‌= 
వెడలు మని అంటే; ఏను= నేను; పోను+అ= పోన= వెళ్లిపోయి ఉండేవాడను కదా; కడున్‌= మిక్కిలి, దుర్మతివి+ఐ= 


చెడుబుద్ది కలిగిన దానివై; పడతి!= ఓవనితా!; ననున్‌= నన్ను; నిలిపి= ఆపి; భిక్షంబు+ఇడక= బిచ్చం వేయక; మదమునన్‌= 
గర్వంతో; కడున్‌= మిక్కిలి; అవజ్ఞ= అవమానం; చేసితి+ఏల= ఎందుకు చేశావు? 


తాత్సర్యం: అమ్మా! అడిగినప్పుడు వెంటనే పొమ్మని అంటే నేను పోయి ఉందునుగదా! మిక్కిలి దుర్చుర్తి 
గలదానివై గర్వంతో నన్నిట్లా నిలబెట్టి భిక్షం పెట్టకుండా మిక్కిలి అవమానం ఎందుకు చేసినావమ్మా? 

రా ౧ యు లు అ 
చ. అనిన బతివ్రతాతిలక మాతని కిట్లను 'నయ్య! మత్రియుం 

డనుపమితక్షుధాకలితు(డై చనుదెంచిన భక్తి నమ్మహా 

త్మునకు సపర్యసేయుచు మిమున్‌ మదిలోన దలంపంజాల నై 

తి; నిదియు. దప్పుగా గొనక ధీరత యొప్ప సహింపయగా( దగున్‌.” 14 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; పతివ్రతాతిలకము= పతివ్రతలలో శ్రేష్టురాలైన ఆమె; ఆతనికిన్‌= ఆ కౌళికుడికి; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; అయ్య!= ఆర్యా!; మత్‌+పియుండు= నా మగడు; అనుపమితక్షుధా+కలితుండు+ఐ= 
సాటిలేని అనగా మిక్కిలి ఎక్కువైన ఆకలిచేత కూడినవాడై; చనుదెంచినన్‌= రాగా; భక్తిన్‌= పూజ్యభావంతో; ఆ+మహా+ 
ఆత్మునకున్‌= ఆ గొప్పఆత్మ గల మహనీయుడికి; సపర్య+చేయుచున్‌= సేవలు సల్పుతూ; మిమున్‌= మిమ్ము; మదిలోనన్‌= 
మనస్సులో; తలంపన్‌+చాలను+ఐతిన్‌= స్మరించ లేక పోయితిని; ఇదియున్‌= ఈ విధంగా మిమ్ము స్మరించకపోవటం; 
తప్పుగాన్‌+కొనక= అపరాధంగా (గ్రహించక; ధీరత+ఒప్పన్‌= సహనం విలసిల్లేటట్టుగా; సహింప(గాన్‌+తగున్‌= ఓర్చుకొనటం 
మంచిది. 


తాత్సర్యం: ఆ కౌశికుని అధిక్షేపణకు సవినయంగా ఆ ఇల్లాలు ఇట్టా బదులు పలికింది. “అయ్యా! నా పెనిమిటి 
మిక్కిలి ఆకలితో ఇంటికి వచ్చాడు. అందుచేత భక్తితో ఆ మహాత్ముడికి సేవలు చేస్తూ మిమ్ము స్మరింపజాలక 
పోయాను. దీనిని మీరు అపరాధంగా [గ్రహించరాదు. సహనంతో ఓర్చుకొనదగును. 


వ. అనిన నమ్మహీదేవుం డప్పతివ్రత కి ట్లనియె. 15 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+మహీదేవుండు= ఆ బ్రాహ్మణుడు; ఆ+పతివ్రతకున్‌= ఆ సాధ్వికి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఆ పతివ్రతకు ఈవిధంగా బదులు పలికాడు. 


ఉ. “నీ మగం డంత యెక్కుడె? మనీషులు భూసురు లింత తక్కువే? 
కోమలి! యేల యిట్లు గడు. గ్రొవ్వునం గానవు లోకవంద్యులన్‌? 
భూమిసురేంద్రులన్‌ దివిజపుంగవుం డాదిగ భక్తి. గొల్లుచో 
నేమిట నొక్కొవారు గడు నెల్లిద మై రిటు నీకు నిచ్చటన్‌. 16 


ప్రతిపదార్థం: కోమలి!= ఓ వనితా! నీ మగండు= నీ భర్త; అంత+ఎక్కుడు+ఎ= అంత గొప్పతనం కలవాడా?; మనీషులు= 
గొప్పమేధ కలిగినవారు, విద్వాంసులు; భూసురులు= (బ్రాహ్మణులు; ఇంత, తక్కువ+ఏ?= ఇంత హీనత కలవారా?; ఏల= 
ఎందులకు; ఇట్టు= ఈవిధంగా; లోక, వంద్యులన్‌= లోకంలోని ప్రజలచేత నమస్కరించ తగినవారిని; కడున్‌= మిక్కిలి; 
(క్రొవ్వునన్‌= మదంతో; కానవు= చూడవు; భూమిసుర+ఇం|ద్రులన్‌= (బ్రాహ్మణశశ్రేష్టులను; దివిజపుంగవుండు+ఆదిగన్‌= వేల్పులలో 
శ్రేష్టుడైన ఇం|ద్రుడు మున్నగువారు; భక్తిన్‌= పూజ్యభావంతో; కొల్చుచోన్‌= ఆరాధిస్తుంటే; వారు= ఆ బ్రాహ్మణులు; నీకున్‌; 
ఇచ్చటన్‌= ఇచ్చట; ఇటు= ఈవిధంగా; కడున్‌= మిక్కిలి; ఏమిటన్‌+ఒక్కొ= ఎందుకో మటి; ఎల్లిదము+ఐరి= చులకన 


అయినారు? 


తాత్సర్యం: ఏమమ్మా! నీ భర్తయే అంత గొప్పవాడని తలపోస్తున్నావా? నీ ఉద్దేశంలో విజ్ఞానులైన విప్రులు అంత 
తక్కువవా రయినారా? బ్రాహ్మణులు జగత్సంపూజ్యులు. దేవేంద్రుడు సయితం బ్రాహ్మణులను భక్తితో 
ఆరాధిస్తాడుకదా! నీవు మాత్రం గర్వంతో అట్టివారిని చులకనగా చూడటం నాకు మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నది. 
క అవమానితు లై ధరణీ । దివిజులు గ్రోధాగ్నిశిఖల దీపించి మహా 

ద్రి వనద్వీపంబులతో । నవని నయిన బొడవడంతు రప్రతికారుల్‌. 17 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 729 


ప్రతిపదార్థం: ధరణీ, దివిజులు= (బ్రాహ్మణులు (పుడమివేల్పులు); అవమానితులు+ఐ= అగౌరవింపబడినవారై; (క్రోధ+అగ్ని, 
శిఖలన్‌= కోపం అనే అగ్నిజ్వాలలచేత; దీపించి= మండిపోయి; అ(ప్రతికారుల్‌= తిరుగు లేనివారు; మహా+అద్రి, వన, 
ద్వీపంబులతోన్‌= గొప్పకొండలతో అడవులతో దీవులతో పాటుగా; అవనిన్‌+అయినన్‌= భూమిని సయితం; పొడవు+అడంతురు= 
నాశనం చేయగలరు. 


తాత్సర్యం: బ్రాహ్మణులు అవమానించబడితే వారి కోపం అన్నిజ్యాలలవలె ఎగసి, ఈ పుడమిని సమస్తాన్నీ 
కొండలతో, అడవులతో, దీవులతో పాటుగా దహించివేస్తుంది. వారి మహిమ తిరుగు లేనిది సుమా! 


వ. నీ వింత నెటుంగ నొల్ల వైతివి గాకేమి యనిన నయ్యంగన యి ట్లనియె. 18 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ఇంతన్‌= ఈ విషయం, ఎజుంగన్‌+ఒల్లవు+ఐతివి+కాక+ఏమి= తెలియలేకపోయావు గదా; 
అనినన్‌= అని అనగా; ఆ+అంగన= ఆ వనిత; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నీవు ఈ విషయం తెలుసుకోలేకపోయావు అని చెప్పగా ఆ పతివ్రత ఇట్లా బదులు పలికింది. 
సీ, “దేవతాసములు భూదేవతావరు లౌట । యేను దన్మాహాత్మ్య మెటు(గ నయ! 

యొక విప్రం డలిగి పయోనిధిజలము ల । పేయముల్‌ గాంగ శపింప( డెట్లు; 

దండకవిషయంబు దర్ధంబు సేయండె | యలుకమై నొక్క మహాద్విజుండు; 

వాతాపి యను దైత్యవరు మ్రింగి యణిగించు । కొనండె భూదేవు. డొక్కొరుండు గినిసి; 


తే. ధరణి మటియును బెక్కు విధంబులందు । బ్రహ్మవిదు లైన బ్రాహ్మణప్రభుల మహిమ 
వినమె! యెటింగి యెటింగి సద్వినుత చరిత! కొటవి గొని వెట్టినే తలం గోంకి కొనంగ? 19 


ప్రతిపదార్థం: సత్‌+వినుత, చరిత!= మంచివారలచేత పొగడబడిన (ప్రవర్తన కలవాడా!; భూ, దేవతావరులు= పుడమివేల్పు 
లైన విప్రులు, దేవతాసములు+జొట= వేల్పులతో సమానులు; అగుట; ఏను= నేను; తత్‌+మాహాత్మ్యము= వారి మహిమ; 
ఎటు(గన్‌+అయ్య!= తెలియనిదాననా?; ఒక్క విప్రుడు= ఒక (బ్రాహ్మణుండు; అలిగి= కోపించి; పయన్‌+నిధి, జలంబులు= 
సముద్రంలోని నీళ్ళు; అపేయముల్‌+కాంగన్‌= (త్రాగకూడనివయ్యేటట్టుగా; శపింపండు+ఎట్టు= శాపం ఇవ్వలేదా?; ఒక్క, మహా, 
ద్విజుండు= ఒక గొప్ప బ్రాహ్మణుడు; దండక, విషయంబు= దండకం అనే పేరు గల అరణ్య (ప్రదేశం; అలుకమైన్‌= కోపంతో; 
దగ్ధంబు+చేయండు+ఎ= తగులబడేటట్టుగా చేయడా?; భూదేవుడు+ఒక్కొరు(డు= ఒకానొక విప్రుడు; కినిసి= కోపించి; 
వాతాపి+అను, దైత్యవరున్‌= వాతాపి అనే పేరుగల రాక్షస శ్రేష్టుడిని; మింగి= భక్షించి; అటిగించుకొన(డు+ఎ= జీర్లంచేసికొనడా?; 
ధరణిన్‌= భూమిలో; మజీయును= ఇంకను; పెక్కు, విధంబులందున్‌= పలురీతులలో; (బ్రహ్మవిదులు+ఐన= (బ్రహ్మజ్ఞానం 
తెలిసిన; బ్రాహ్మణ, ప్రభుల మహిమ= మిప్రులలో శ్రేష్టులైన వారి గొప్పదనం; వినమె= ఆలకించమా?; ఎజీంగి, ఎటీంగి= తెలిసి 
తెలిసి; కొజవిన్‌+కొని= మండేకట్టెను తీసికొని; తలన్‌= శిరస్సును; గోశికొన(గన్‌= బరుకుకొనటానికి, వెట్టినే= పిచ్చిదాననా? 


తాత్సర్యం: 'పుడమివేల్పులైన (బ్రాహ్మణులు దేవతలతో సమానులే. నాకు వారి గొప్పతనం తెలియదా? ఒక 
(బ్రాహ్మణుడు కోపించి సముద్ర జలాలు (త్రాగకూడనివయ్యేటట్టుగా శపించలేదా? మరొక (బ్రాహ్మణోత్తముడు 
దండక ప్రదేశం తగులబడిపోయేటట్టుగా చేయలేదా? ఒక విప్రుడు వాతాపి అనే గొప్ప రక్కసిని, తిని జీర్లించుకొనలేదా? 
అంతేకాక, భూలోకంలో (బ్రాహ్మణోత్తములమహిమ వినమా? మంచివారలచేత పొగడబడిన నడవడి గల ఓ 
విప్రోత్తమా! తెలిసి తెలిసి నేను బ్రాహ్మణులను అవమానించి కొరవితో తలగోకుకొనే పిచ్చిదాననా? 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సము[ద్ర జలాలను త్రాగగూడనివిగా శపించిన విప్రుడు దుర్వాసుడు; దండకారణ్యాన్ని కోపంతో దహింపజేసిన 
విప్రుడు శుక్రాచార్యుడు; వాతాపిని జీర్లించుకొన్న (బ్రాహ్మణుడు అగస్త్యుడు. 


వ. నా తెటింగు సెప్పెద నాకర్ణింపుము. 20 
తాత్సర్యం: నేను అనుసరించే మార్గాన్ని వివరించి చెప్పుతాను; దయచేసి వినుము. 


తే. పతియచూవే నాపాలికి. బరమదైవ; । మేను వాజ్మనఃక్రియల( దద్దితమ యెపుడు 
గోరి యొనరింతు; దీని మిగులంగ నొండు । ధర్మువులు గాన నెందును దలంచి చూచి. 21 


ప్రతిపదార్థం: పతి+అ= పతియ, చూవె= భర్త మాత్రమే కదా; నాపాలికిన్‌= నాయెడల; పరమదైవము= గొప్పదేవుడు - 
పరమాత్మ, ఏను= నేను; వాక్‌+మనస్‌+(క్రియలన్‌= మాటలచేత, మనస్సుచేత, పనులచేతను; తత్‌+హితము+అ= ఆతడియొక్క 
గ్రేయాన్నే; ఎపుడున్‌= ఎల్లప్పుడున్నూ; కోరి= అభిలషించి; ఒనరింతున్‌= చేస్తాను; దీని మిగులంగన్‌= దీనిని మినహాయించి; 
ఒండుధర్మువులు= వేరైన ధర్మాలు; తలంచి, చూచి= ఆలోచించి చూచి; ఎందును= ఎక్కడకూడా కానన్‌= చూడను. 


తాత్సర్యం: నా దృష్టిలో నా పాలికి గొప్ప దేవుడు నా భర్తమా(త్రమే. నేను త్రికరణశుద్దిగా, మనస్సుచేత, మాటలచేత, 
కర్మలచేత నా పతి (శ్రేయస్సునే కాంక్షిస్తాను. ఆ విధంగానే నా ఆచరణను తీర్చిదిద్దుకొంటాను. ఎంత ఆలోచించి 
తరచి చూచినా, ఇంతకంటె గొప్ప ధర్మాలు నాకు కనుపించటం లేదు సుమా! 


వ. నీ వతిక్రోధనుండ వగుటయు నెజుంగుదు; నీకోపంబున నొక్కకొక్కెర నిహతం బయ్యెం గాదె! యిది 
మదీయపాతివ్రత్యమహిమం జేసి కాంచితిం; గాన క్రోధంబు గొనియాడుట లగ్గు గా' దని యి ట్లనియె.22 


ప్రతిపదార్థం: నీవు= ఓ కౌశికా!; అతిక్రోధనుండవు= మిక్కిలి కోపంతో కూడిన స్వభావం కలవాడివి; అగుటయున్‌= 
అగుటయును; ఎణుంగుదున్‌= తెలిసినదానను; నీకోపంబునన్‌= నీ ఆ(గ్రహంవలన; ఒక్క, కొక్కెర= ఒక కొంగ; నిహతంబు+ 
అయ్యెన్‌+కాదె= చచ్చిపోయిందికదా; ఇది= ఈ విషయం (కొంగ చనిపోవటం); మదీయ, పాతివ్రత్య, మహిమన్‌+చేసి= 
నాయొక్క పాతివ్రత్య ప్రభావంచేత; కాంచితిన్‌= చూచాను; కాన= కావున; క్రోధంబు= కోపాన్ని; కొని+ఆడుట= ఆదరించటం; 
లగ్గు, కాదు= మేలు కాదు; అని= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నీవు తీవ్ర కోపంతో కూడిన స్వభావం కలవాడ వని నాకు తెలియును. నీ కోపంవలన ఒకకొంగ 
చనిపోయింది కదా! ఈ విషయం నా పాతివ్రత్య మహిమవలన నేను తెలిసికొన్నాను. కావున కోపాన్ని వహించటం 
మంచిది కాదు సుమా! అని చెప్పి, మణేయు ఆమె ఇట్టా అన్నది. 


తే. “క్రోధ మోహ నామకు లైన ఘోరశత్రు । లిరువు రెరియించుచుండుదు రెపుడు నంత 
రంగ మయ్యుభయంబు నడంగకున్న( | గలదె యూరక బ్రాహ్మణ్యగౌరవంబు? 23 


ప్రతిపదార్థం: (క్రోధ, మోహ, నామకులు+ఐన= కోపం, మోహం అనే పేర్టు గలవారైన, ఘోర, శత్రులు= భయంకరమైన 
విరోధులు; ఇరువురు= ఇద్దరు, ఎపుడున్‌= ఎల్లప్పుడు; అంతరంగమున్‌= హృదయాన్ని; ఎరియించుచున్‌+ఉండుదురు= 
తగులబెట్టుతుంటారు; ఆ+ఉభయంబున్‌= ఆ రెండున్నూ; అడంగక+ఉన్నన్‌= నశించకపోతే; బ్రాహ్మణ్య= బ్రాహ్మణులకు 
సంబంధించిన, గౌరవంబు= గొప్పతనం; ఊరక కలదె?= నిష్కారణంగా ఏర్పడుతుందా? 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 731 


తాత్సర్యం: మానవుల హృదయాలలో, కోపం మోహం అనేపేర్లు కల శత్రువులు ఇద్దరు మిక్కిలి భయంకరమైన 
వారు నివసిస్తుంటారు. వారిని ఇద్దరను అణచివేయకపోతే, బ్రాహ్మణులకు నిజమైన గొప్పతనం ఎట్టా ఏర్పడుతుంది? 


సీ. ఎవ్వ(డు సత్యంబ యెప్పుడు బల్కు హిం । సావిదూరుండు గురుజనహితార్జి 
యింద్రియంబుల నోరి యెల్లవారల6 దన । యట్ల కాం జూచు ధర్మాభిరతు(డు 
గామంబు దగులండు కర్మంబు లాటును । సముచిత సంప్రయోజ్యత నొనర్హు 
నట్టి పుణ్యాత్ముని ననఘు బ్రాహ్మణు(డని | యనిశంబు. గీర్తింతు రమరవర్యు; 


ఆ. లార్జవంబు శమము నధ్యయనంబును | బరమధనము సువ్వి బ్రాహ్మణునకు 
ధర్మగతికి నివియ తగు సాధనంబులు । వేదవిహితముఖ్యవిధులు నివియ. 24 


ప్రతిపదార్థం: ఎవ్వండు= ఎవడు; సత్యంబు+అ= నిజాన్ని మాత్రమే; ఎప్పుడున్‌= సతతం; పల్కున్‌= మాటాడుతాడో; హింసా, 
విదూరుండు= ఎవరికిని ఎట్టిపీడ చేయనివాడో; గురు, జన, హిత+అర్థి= గురువులు అయిన వారల మేలు కోరే వాడో; 
ఇం(ద్రియంబులన్‌+ఓర్చి= ఇంద్రియాలను నిర్దించి; ఎల్లవారలన్‌= అందరను; తన+అట్ల, కాన్‌+చూచు= తనవంటివారలనుగానే 
చూచే; ధర్మ+అభిరతుండు= ధర్మంలో మిక్కిలి ఇష్టం కలవాడో; కామంబు= కోరికయందు; తగులండు= చిక్కుకొనడో; 
కర్మంబులు+ఆణును= ఆరుపనులను (షట్‌ కర్మములను); సముచిత, సంప్రయోజ్యతన్‌+ఒనర్చున్‌= తగిన పద్దతిలో 
ఆచరించునో అట్టి= 'పైనచెప్పబడినట్టి విధంగా ఉన్న వాడిని; పుణ్య+ఆత్మునిన్‌= సుకృతాలు ఆర్టించే మహానుభావుడిని; 
అనఘున్‌= పాపరహితుడైనవాడిని; అమరవర్యులు= వేల్పులలో శ్రేష్టులు; (బ్రాహ్మణు(డు+అని= (బ్రహ్మజ్ఞానం కలవాడని; 
అనిశంబున్‌= ఎల్లప్పుడును; కీర్తింతురు= పొగడుతారు; బ్రాహ్మణునకున్‌= (బ్రహ్మజ్ఞానంగలవిప్రుడికి; ఆర్జవము= తిన్ననైన 
(ప్రవర్తన; శమమున్‌= అంతరింద్రియని[గ్రహం; అధ్యయనంబును= వేదాలను చదవటం; పరమ, ధనము+చువ్వె= ధనాలలో 
గొప్పధనం సుమా; ఇవి+అ= ఇవియే (అనగా పూర్యోక్తాలైన గొప్పగుణగణాలు మాత్రమే); ధర్మగతికిన్‌= ధర్మమార్గానికి; 
తగు= ఉచితమైన; సాధనంబులు= ఉపకరణాలు; ఇవి+అ= ఇవియే; వేద, విహిత, ముఖ్య, విధులు= వేదాలచేత నిర్ణయించబడిన 


కర్తవ్యాలు. 


తాత్సర్యం: ఎవడు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణ్యగౌరవం చెందదగింది? ఎవడు ఎల్లప్పుడును సత్యాన్నే 
పలుకుతాడో; ఎవడు ఎప్పుడును ఎవరినీ పీడించడో, ఎవడు తల్లితండ్రులు ఒజ్జలు మొదలైన గురువులకు మేలు 
తలుస్తాడో, ఎవడు సర్వభూతాల యెడ సానుభూతి కలిగి ఉంటాడో, ఎవడు కోరికలను విసర్దిస్తాడో, ఎవడు 
షట్‌కర్మలను తగినట్టుగా ఆచరించే అనుష్టానవేదాంతియో, అట్టి పుణ్యాత్ముడే, అట్టి మహాత్ముడే బ్రాహ్మణుడు. 
అట్టి మహానుభావుడినే అచ్చమైన బ్రాహ్మణుడిగా దేవతలు (ప్రస్తుతిస్తారు. ఆర్జవ, ఇంద్రియని[గ్రహ, వేదాధ్యయనాలే 
(బ్రాహ్మణుడికి గొప్పధనాలు. ధర్మపథానికి ఇట్టి సద్గుణగణాలే సాధనాలు. ఇవియే వేదాలచేత ఆదేశించబడిన 


కర్తవ్యాలు. 


విశేషం: (1) గురుజనులు:- తండ్రి, మేనమామ, అన్నగారు, చదువు చెప్పిన ఉపాధ్యాయుడు, మంత్రమును ఉపదేశించినవాడు 
మున్నగువారు గురుజనాలుగా పరిగణించబడతారు. (11 షట్‌కర్మలు:- 1. యజనం 2. యాజనం 3. అధ్యయనం 
4. అధ్యాపనం 5. దానం 6. (ప్రతిగ్రహం.(11) ధమ్మపదంలో “ఎవడు బ్రాహ్మణుడు” అని ఒక (ప్రత్యేక ప్రశ్న పరంపర ఉన్నది. 
అందును ఎన్నో సద్‌గుణగణాలు కలవాడే (బ్రాహ్మణుడని చెప్పబడింది. మహాభారతంలోను, వైదికవాజయంలోను (బ్రహ్మజ్ఞానం, 


735 శ్రీమదాంధ్ర మహాభారతము 


సౌశీల్యం, సద్‌గుణగణసంచయాలే బ్రాహ్మణత్వ లక్షణాలుగా పలుమారులు నొక్కి వక్కాణించబడ్డాయి. జన్మచేత బ్రాహ్మణత్వాన్ని 

ఎన్నటం అర్వాచీన లౌకిక సంప్రదాయమే. 

వ. ధర్మంబు బహుమార్గదృష్టంబయి సూక్ష్మంబయియుండు; నీవు కేవల స్వాధ్యాయపరుండవు గాని ధర్మ 
సూక్ష్మత యెటుంగవు; గావునం దదయక మిధిలానగరంబున కరుగు; మందు జితేంద్రియుండును 
సత్యవాదియు మాతాపితృభక్తుండును నయినవాండు ధర్మవ్యాధుం డను కిరాతుండు నీకు నఖిలధర్మంబులు 
నెటింగించి, సంశయచ్చేదంబు సేయు; నాదెసం బ్రసన్నుండ వగునది; వనితలకుం బరిజ్ఞానంబు లేదు గావున 
వా రెట్టి యపరాధంబు సేసినను సహింపవలయు౦ గదా!’ యనిన. గౌశికుం డి ట్లనియె. 25 


ప్రతిపదార్థం: ధర్మంబు= ధర్మం; బహు, మార్గ దృష్టంబు+అయి= పెక్కు తెరువులలో తిరుగాడేదిగా కన్పించేది అయి; 
ఉండున్‌= ఉంటుంది; ఈవు= నీవు; కేవల, స్వాధ్యాయ, పరుండవు= వేదాలు వల్లెవేయటంలో మాత్రమే నిష్ట కలిగినవాడవు; 
కాని= అంతేకాని; ధర్మ, సూక్ష్మత= ధర్మాధర్మవిచక్షణతలోని ఆంతర్యం; ఎణుంగవు= తెలియనివాడవు; కావునన్‌= కాబట్టి; 
తడయక= ఆలస్యం చేయక; మిథిలా, నగరంబునకున్‌= మిథిల అనే పేరు కల పట్టణానికి; అరుగుము= వెళ్లుము; అందున్‌= 
ఆ మిథిలలో; బిత+ఇం(ద్రియుండును= జయించబడిన ఇంద్రియాలు కలవాడును- విషయలోలత్వాన్ని అతిక్రమించిన 
వాడును; సత్యవాదియున్‌= నిజాన్ని భాషించేవాడును; మాతాపితృభక్తుండునున్‌= తల్లిదండ్రులయెడ పూజ్యభావం కలవాడును; 
అయినవా(డు; ధర్మవ్యాధుండు+అను, కిరాతుండు= ధర్మవ్యాధు(డు అనే నామం పొందిన బోయవాడు; నీకున్‌; అఖిల 
ధర్మంబులున్‌= సమస్త ధర్మాలూ, ఎటింగించి= తెలిపి; సంశయచ్చేదంబు+చేయున్‌= సందేహాలను తెగగొట్టివేస్తాడు; నాదెసన్‌= 
నాయెడల; 'ప్రసన్నుండవు+అగుము= అనుగ్రహం కలవాడవు కమ్ము; వనితలకున్‌= ఆడువారికి; పరిజ్ఞానంబు= ఎక్కువ 
తెలివిడి; లేదు= ఉండదు; కావునన్‌= కాబట్టి; వారు= ఆడువారు; ఎట్టి= ఏవిధమైన; అపరాధంబు= నేరం; చేసినను= 
చేసినప్పటికీ; సహింపవలయున్‌+కదా= ఓర్చుకొనవలసిందే కదా!; అనినన్‌= అని చెప్పగా; కౌశికుండు= కౌశికుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మం మిక్కిలి క్షిష్టమైనది. స్టూలదృష్టికి ఒక విధంగా, సూక్ష్మదృష్టికి మరొక తీరుగా కన్పిస్తుంది. 

లలా థి యు (౫) parc) 
ధర్మంయొక్క తీరుతీయాలు పెక్కు తెరగులు. నీవు వేదాలను వల్లెవేయటంలో మాత్రమే ఎక్కువనిష్ట కలవాడవు 
గాని ధర్మసూక్ష్మత గుర్తించగలిగిన విచక్షణ ఉన్నవాడవు కావు. కావున నీవు మిథిలానగరానికి వెళ్లి ఆ పట్టణంలో 
“ధర్మవ్యాధుడు” అనే పేరుతో విలసిల్లే బోయవాడిని సందర్శించు. అతడు జితేంద్రియుడు. మాతాపితృభక్తుడు. 
ధర్మసూక్ష్మవేత్త. అతడు నీసంశయాల నన్నింటిని పోగొట్టి నీకు విచక్షణాజ్ఞానం ప్రసాదించగలడు. నాయెడ అనుగ్రహం 
చూపుము. ఆడువారికి విజ్ఞానం ఉండదుకదా! అజ్ఞానంలో పడి కొట్టుకొనే నాబోటి ఆడువారు ఎటువంటినేరం చేసినా 
క్షమించవలెను కదా” అని ఆమె చెప్పిన మాటలు విని కౌశికుడు ఈవిధంగా బదులు పలికాడు. 


కు “నిను దూజందగదు నీకత | మున నాచిత్తము ప్రశాంతి. బొరసె6 బురంద్రీ 
జన వినుత! పోయి వచ్చెద । ననుపమశోభనసమృద్దు లయ్యెడు నీకున్‌.” 26 


ప్రతిపదార్థం: పురంధ్రీ, జన, వినుత= మగడు బిడ్డలుగల అనగా ఇల్లాండ్రసముదాయంచేత పొగడబడినదానా!; నినున్‌= 
నిన్ను; దూజన్‌+తగదు= నిందించరాదు; నీ, కతమునన్‌= నీకారణాన; నా చిత్తము= నా మనస్సు; ్రశాంతిన్‌= మిక్కిలి 
శాంతిని; పొరసెన్‌= పొందింది; పోయివచ్చెదన్‌= వెళ్ళివస్తాను (మిథిలానగరానికి నీఆదేశం ప్రకారం వెళ్ళుతాను); నీకున్‌= నీకు; 
అనుపమ, శోభన, సమృద్దులు= సాటిలేనటువంటి శుభాల పెంపు; అయ్యెడున్‌= కలిగెడుగాక. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 733 


తాత్సర్యం: 'అమ్మా! నీవు కేవలం ఒక ఆడుదానివి కావు. మేటి ఇల్లాం[డ్రకు మేలుబంతివై కర్మయోగిని వైన నీ 
మూలాన నాకు జ్ఞానోదయం అయింది. నా మనస్సుకు (ప్రశాంతి లభించింది. నీ ఆదేశం (ప్రకారం నేను మిథిలానగరానికి 
వెళ్ళుతాను. నీకు మేలు కలుగుగాక! 


కౌశికుం డను బ్రాహ్మణుండు ధర్మవ్యాధుని యొద్దకు( బోవుట (సం. 3-197-1) 


వ. అని యా క్షణంబ యమ్మహాద్విజుండు ధర్మవ్యాధ దర్శనలాలసుండై కదలి పతివ్రతయెజుకకు విస్మయం 
బందుచు దన్నుం గృతావరాధునింగా' దలంచుచు ననేకనగర గ్రామంబు లతిక్రమించి చని, 
యనుపమానశోభాసనాథం బయిన మిథిలానగరంబు సొచ్చి, రాజమార్గంబు దటిసి, యచ్చటి జనంబుల 
ధర్మవ్యాధుం డున్నయెడ నడిగి, వా రెజింగింప నట యేంగి ముందట నల్పమృగమాంసఖండంబు లంగడిం 
బచరించి యమ్ముచున్నవాని, ననవరత విక్రయాగత జనసమావృతు నక్కిరాతుం గని, యతిజుగుప్పితం 
బయిన సూనాపణంబు సేర నొల్లక తొలంగి యొక్కయెడ నుండె; నంత. 27 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; ఆ క్షణంబు+అ= ఆ క్షణంలోనే; ఆ+మహా, ద్విజాండు= ఆ గొప్పబ్రాహ్మణుడు; 
ధర్మవ్యాధ, దర్శన, లాలసుండు+ఐ= ధర్మవ్యాధుడిని చూడవలె ననే కోరిక కలవాడై; కదలి= అచ్చటి నుండి వెడలి; పతివ్రత, 
ఎజుకకున్‌= పతివ్రతయొక్క తెలివిడికి; విస్మయంబు+అందుచున్‌= ఆశ్చర్యం చెందుతూ; తన్నున్‌= తనను; కృత+అపరాధు 
నిన్‌+కాన్‌= దోషం చేసిన వాడినిగా; తలంచుచున్‌= మనసులో ఎన్నుకొంటూ; అనేక, నగర, [గ్రామంబులు= పెక్కు పట్టణాలు, 
పల్లెటూళ్ళు; అతి(క్రమించి= దాటి; చని= వెళ్లి; అనుపమాన, శోభా, సనాథంబు+అయిన= సాటిలేని వైభవంతో కూడినట్టి; 
మిథిలా, నగరంబు+చొచ్చి= మిథిల అనే పట్టణాన్ని చేరి; రాజమార్గంబు= రాజుగారు ఊరేగేతెరువు; తటీసి= సమీపించి; 
అచ్చటి= అక్కడున్న; జనంబులన్‌= ప్రజలను; ధర్మవ్యాధుండు+ఉన్న+ఎడన్‌= ధర్మవ్యాధుడు నివసించే చోటును; అడిగి= 
ప్రశ్నించి; వారు= (ఆజనులు); ఎతింగింపన్‌= తెలుపగా; అట+ఏగి= ఆ చోటికి వెళ్లి; ముందటన్‌ ఎదురుగా; అల్ప, మృగ, 
మాంస, ఖండంబులు= చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన లేడి మాంసాలు; (లేక జంతువుల మాంసపు ముక్కలు); 
అంగడిన్‌= దుకాణంలో; పచరించి= ఏర్పరచి పెట్టి; అమ్ముచున్నవానిన్‌= విక్రయిస్తున్న వాడిని; అనవరత, విక్రయ+ఆగతజన, 
సమావృతున్‌= ఎడతెగకుండా కొనటానికై వస్తున్న ప్రజలచేత చుట్టుకొనబడినవాడిని; ఆ+కిరాతున్‌= ఆ బోయవాడిని; కని= 
చూచి; అతిజుగుప్పితంబు+అయిన= మిక్కిలి రోతపుట్టించేది అయిన; సూన+ఆపణంబు= జంతువులను చంపి వాటి 
మాంసాన్ని అమ్మే అంగడి; చేరన్‌+ఒల్లక= సమీపించటానికి ఇష్టపడక; తొలంగి= దూరంగా నిలిచి; ఒక్క+ఎడన్‌= ఒకచోట; 
ఉండెన్‌; అంతన్‌= పిమ్మట. 


తాత్పర్యం: అంతట కౌశికుడు ఆ గృహిణిని వీడ్కొని వెళ్ళాడు. అతడు ఆ పతివ్రత జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. 
తాను తప్పుచేసినవాడుగా లోలోపల పశ్చాత్తాపం పొందాడు. అట్లే అతడు ఎన్నో పల్లెలు, పట్టణాలు దాటి పయనించి 
ఎట్టకేలకు మిథిలానగరం చేరి, ఆ రాజధానిశోభను తిలకించి, రాజమార్గంలోని పౌరులను అడిగి, ధర్మవ్యాధుడు 
ఉండేచోటు తెలిసికొన్నాడు. అక్కడికి కౌశికుడు చేరినప్పుడు, ధర్మవ్యాధుడు తన అంగడిలో మాంసాన్ని ముక్కలుచేసి 
అమ్ముతున్నాడు. మాంసాన్ని కొనుగోలు చేసే జనులచేత ఆ అంగడి క్రిక్కిరిసి ఉండింది. రోత పుట్టించే ఆ దృశ్యాన్ని 
చూడలేక ఆ (బ్రాహ్మణుడు ప్రక్కకు ఒదిగి ఒకచోట నిలబడి ఉన్నాడు. 


ల్ల శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. వాడు నతనిరాక పోండిగ నిజబుద్ది | నెఖి(గి యతనియున్నయెడకు వచ్చి 
పరమభక్తిమొక్కి ధరణీసురేశ్వరు( । గుశల మడిగి ప్రియము గొనలు నిగుడ. 28 


ప్రతిపదార్థం: వాండున్‌= (ఆ ధర్మవ్యాధుండును); అతనిరాక= ఆ కౌశికుడు రావటం; పోండిగన్‌= ఒప్పుగా; నిజ, బుద్దిన్‌= 
తనమనస్సుచేత; ఎటి(గ= తెలిసికొని; అతని+ఉన్న+ఎడకున్‌= అతడు ఉన్న చోటికి; వచ్చి= చేరి; పరమ, భక్తిన్‌= మిక్కిలి 
పూజ్యభావంతో; (మొక్కి= నమస్కరించి; ధరణీ, సుర+ఈశ్వరున్‌= (బ్రాహ్మణోత్తముడిని; కుశలము= యోగక్షేమాలను; 
అడిగి= (ప్రశ్నించి తెలిసికొని; ప్రియము= సంతోషం; కొనలు నిగుడన్‌= విస్తరించగా. 


తాత్పర్యం: ఆ ధర్మవ్యాధుడు కౌశికుడు తనవద్దకు ఆ రీతిగా రావటం తన మనళశ్ళక్తిచేత తెలిసికొని, ఆ విప్రుడు 
నిలిచిఉన్న చోటికి చేరి అభివాదం చేసి, మిక్కిలి ప్రీతితో అతడిని సంభావించాడు. 


విశేషం: అతిథులు అభ్యాగతులు తమవద్దకు వచ్చినపుడు వారి యోగక్షేమాలు అడగటం స్వాగతమర్యాదలో అంతర్భాగం. 


చ. “అనఘ! నితంబినీతిలక మైన పతివ్రత నా తెటింగు సె 
ప్పెనం జనుదెంచి తీవు నను. బ్రీతి( గనుంగొన; నీమనోరథం 
బును మదిలో నెబుంగుదు(; బ్రమోదము( బొందితి; రమ్మ మధ్ధహం 
బుని కని పల్కి తోడుకొనిపోయె నతండు మహీసురోత్తమున్‌. 29 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా!; నితంబినీ, తిలకము+ఐన= ఆడువారిలో ఉత్తమురాలు అని చెప్పదగిన; పతివ్రత= 
భర్తను సేవించే గొప్ప ఇల్లాలు; నాతెజంగు= నా తీరుతెన్నులు; చెప్పినన్‌= వచించగా; ఈవు= నీవు; ననున్‌= నన్ను; పీతిన్‌= 
ప్రేమతో; కనుంగొనన్‌= చూడటానికి; చనుదెంచితి= వచ్చావు; నీ, మనో, రథంబును= నీ కోరికను; మదిలోన్‌= మనస్సులో; 
ఎయుంగుదున్‌= తెలిసికొంటిని; (ప్రమోదమున్‌= సంతోషాన్ని; పొందితిన్‌= చెందితిని; మత్‌+గృహంబునకున్‌= నా యింటికి; 
రమ్ము+అ= రమ్ము; అని పల్కి= అని వచించి; అతండు= (ఆ ధర్మవ్యాధుడు); మహీసుర+ఉత్తమున్‌= బ్రాహ్మణులలో 
గొప్పవాడయిన ఆ కౌశికుడిని; తోడుకొని పోయెన్‌= తనవెంట తీసికొని వెళ్ళాడు. 


తాత్పర్యం: 'ఓ పుణ్యాత్ముడా! నీకు నన్నుగూర్చి ఆ పతివ్రత చెప్పింది గదా! అందుచేత నీవు నన్ను చూడవలెననే 
కోరికతో నా దగ్గరకు విచ్చేశావు. ఈ విషయాన్ని నేను నా మనస్సుచేత తెలిసికొనగలిగాను. ఎంతో సంతోషం 
పొందాను. దయచేసి నాయింటికి రమ్ము" అని సగౌరవంగా స్వాగతం చెప్పి, ధర్మవ్యాధుడు (బ్రాహ్మణోత్తము జైన 
కౌశికుడిని తన యింటికి తీసికొని వెళ్ళాడు. 


వ. కౌశికుండును ధర్మవ్యాధునెఖుక కచ్చెరు వంది పతివ్రతయెజటుకయుం దలంచి “యిది రెండవు నాశ్చర్యంబు 
గంటి పొ' మ్మని తలంచుచుందదీయభవనంబున కరిగి వానిచేతంబూజితుం డయి యిష్టకథాప్రసంగంబున 
నుండి యతని కి ట్లనియె. 30 


ప్రతిపదార్థం: కౌశికుండును= కౌశికుడనబడే ఆ (బ్రాహ్మణుడును; ధర్మవ్యాధు+ఎణుకకున్‌= ధర్మవ్యాధుడి తెలివిడికి; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యం పొంది; ఇది= (పతివ్రత తనను మిథిలకు వెళ్ళి ధర్మవ్యాధుడిని సందర్శించు మని చెప్పిన 
విషయం ఆవ్యాధుడికి తెలియటం); రెండు+అవు+ఆశృర్యంబు= రెండవది అయిన వింత; (మొదటి వింత కొక్కెర 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 735 


చనిపోయిన సంగతి పతివ్రతకు తెలియటం); కంటిన్‌ పొమ్ము+అని= చూచాను గదా అని; తలంచుచున్‌= అని ఆలోచిస్తూ; 
తదీయభవనంబునకున్‌= ఆతడి యొక్క అనగా ధర్మవ్యాధుడియొక్క ఇంటికి; అరిగి= వెళ్ళి; వానిచేతన్‌= అతడి చేత; 
పూజితుండు+అయి= ఆరాధించబడినవాడై; ఇష్ట, కథా, (ప్రసంగంబునన్‌= నచ్చినట్టి కథలను గూర్చిన సంభాషణలలో; ఉండి= 
కడపి; అతనికిన్‌= ఆ ధర్మవ్యాధుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: కౌఠికుడికి ధర్మవ్యాధుడి మాటలు రెండవ వింతగా తోచాయి. అతడికి మొట్టమొదట వింతగొలిపినవి 
పతివ్రత మాటలు. ఈ రెండు వింతలనుగూర్సి ఆలోచిస్తూ కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటికి వెళ్లి అచటి అతిథి 
సత్కారాలను పొంది, ఉచిత సంభాషణలు సలిపి, అతడితో ఈ విధంగా పలికాడు. 


విశేషం: (కౌశికుడు ఎదుర్కొనినవి రెండు వింతలు. మొట్టమొదట అరణ్యంలో తాను ఏకాంతంగా వేదాధ్యయనం 
చేసేటప్పుడు తన ఆగ్రహానికి లోనయి చెట్టుమీది కొంగ కాలిపోయి నేలమీద పడటాన్ని పతివ్రత తెలిసికొనటం. (11) రెండవ 
వింత: తాను సుదూరంగా ఎక్కడో ఆనాడు పతివ్రతతో నెరపిన సంభాషణ - మిథిలానగరంలో ఉన్న ధర్మవ్యాధుడికి ఇక్కడ 
తెలియటం. 
తే. “నీవు గడు ధర్మవిదుండవు జీవహింస । జీవనంబుగ నడచుట శిష్టపథమె? 

యకట! యీ ఘోరకర్మంబునకు మదీయ । బుద్ది దద్దయు దుఃఖంబు వొందె నిపుడు. 31 
ప్రతిపదార్థం: నీవు= నీవు; కడున్‌= మిక్కిలి; ధర్మవిదుండవు= ధర్మాన్ని తెలిసినవాడవు; జీవహింస= (ప్రాణులకు పీడ్ర 
కలిగించటం; జీవనంబుగన్‌= (బ్రదుకుతెరువుగా; నడచుట= వర్తించటం; శిష్ట, పథము+ఎ?= మంచి మార్గం కాగలదా?; 
అకట!= అయ్యో!; ఈఘోర, కర్మంబునకున్‌= ఈ భయంకరమైనపనికి; మదీయ, బుద్ది= నామనస్సు; తద్దయున్‌= మిక్కుటంగా; 
ఇపుడు= ఈసమయంలో; దుఃఖంబు+పొందెన్‌= విషాదాన్ని పొందింది. 


తాత్సర్యం: 'ఓమహానుభావా! నీవు ధర్మమార్గం అనగా ఎట్టిదో బాగా తెలిసినవాడవు కదా! '“జీవహింసిను 

(బ్రదుకుతెరువుగా గైకొని ప్రవర్తించటం న్యాయమా? నీవు చేస్తున్న భయంకరమైన ఈ పాపకృత్యంవలన నా 

మనస్సు మిక్కిలి పరితపిస్తున్నది. 

వ. అనుటయు లుబ్ధకుం డిట్లనియె; 'బ్రాహ్మణులకు( దపస్స్వాధ్యాయ సత్యశౌచబ్రహ్మచర్యంబులును, రాజులకు 
దండనీతియు, వైశ్యులకు. గృషిపశుపాలనవాణిజ్యంబులును, శూద్రులకు శుశ్రూషయు నెట్లు పరమధర్మం 
బయి చెల్లు; నట్ల మాకును మృగమాంసోపజీవనంబు పరమధర్మంబు; విశేషించి యిది వంశక్రమాగతం 
బయిన యాచారంబు; విను; మదియునుం గాక యీ దేశంబునకు రాజైన జనకుండు రాజధర్మతత్సరుండయి 
సకలవర్ణధర్మరక్షణంబు వదలకుండు; నట్లుగాన యాత్మకర్మంబులు విడుచువానిం దనపుత్తునైనను దందితుం 
జేయు. గావున నేనును నిజకర్మపరిత్యాగంబు సేయ నోడుదు; నీద్భశప్రవర్తనుండ నయ్యును. 32 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పటంతో; లుబ్బకుండు+ఇట్టు+అనియెన్‌= వ్యాధుడు(ధర్మవ్యాధుడు) ఈవిధంగా 
అన్నాడు; (బ్రాహ్మణులకున్‌= విప్రులకు; తపస్‌+స్వాధ్యాయ, సత్య, శౌచ, (బ్రహ్మచర్యంబులును= తపస్సుచేయటం, వేదాలను 
వల్లెవేయటం, నిజం చెప్పటం, పరిశుభ్రతను పాటించటం, ఇంద్రియని[గ్రహంతో కూడిన జ్ఞానాన్ని ఆర్జించటం; రాజులకున్‌= 
క్షత్రియు లైన పాలకులకు; దండనీతియున్‌= దుష్టులను శిక్షించటం శిష్టులను రక్షించటంతో కూడిన పాలన; వైశ్యులకున్‌= 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోమట్లకు; కృషి= వ్యవసాయం; పశుపాలన= పశురక్షణ; వాణిజ్యంబులును= వర్తకమున్నూ; శూ(ద్రులకున్‌= నాలవజాతివారికి; 
శుశ్రూషయున్‌= సేవయును; ఎట్టు= ఏవిధంగా; పరమ, ధర్మంబు+అయి= మిక్కిలి గొప్పది అయిన ధర్మం జౌతూ; చెల్లున్‌= 
తగును; అట్టు+అ= అదే విధంగా; మాకును= మాబోటి వారలకును; మృగ, మాంస+ఉపజీవనంబు= జంతువుల మాంసంపై 
ఆధారపడి (బ్రతకటం; పరమ, ధర్మంబు= గొప్పదైన ధర్మం; విశేషించి= విశదీకరించి వివరిస్తే; ఇది= మృగమాంసోపజీవనం; 
వంశ, [క్రమ+ఆగతంబు+అయిన= కుటుంబంలో వరుసగా వస్తున్న; ఆచారంబు= సంప్రదాయం; వినుము; అదియునున్‌+కాక= 
అంతకంటె మిక్కుటంగా ఎన్నదగింది; -ఈదేశంబునకున్‌= ఈ(మిథిలా) రాజ్యానికి; రాజు+అయిన= (ప్రభువు అయిన; 
జనకుండు; రాజ, ధర్మ, తత్‌, పరుండు+అయి= ప్రభుత్వం నిర్వహించే విధులను నిష్టతో ఆచరించే వాడయి; సకల, వర్ల 
ధర్మ రక్షణంబు= అన్ని కులాలవారు నెరవేర్చవలసిన ధర్మాలను రక్షించటాన్ని; వదలక+ఉండున్‌= మీరకుండ కాపాడుతుంటాడు; 
అట్టు+కాన= ఆవిధంగా చేస్తాడు కాబట్టి; ఆత్మ, కర్మంబులు= తాను చేయవలసిన కర్మలను; విడుచువానిన్‌= త్యజించే 
వాడిని; తన పు(త్రున్‌+ఐనను= తన కొడుకును అయినప్పటికిని; దండితున్‌+చేయున్‌= శిక్షను అనుభవించేవాడినిగా 
చేస్తాడు; కావునన్‌= కాబట్టి; ఏనును= నేను సయితం; నిజ, కర్మ, పరిత్యాగంబు= నాదైన పనులను వదలటం; చేయన్‌+ఓడుదున్‌= 
చేయటానికి జంకుతాను; ఈ, దృశప్రవర్తనుండన్‌+అయ్యునున్‌= ఈ విధంగా కనిపించే నడవడి కలవాడ నైనప్పటికిని. 


తాత్సర్యం: అంతట, ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇట్టా చెప్పాడు. “ఎవరికి అనువైన ధర్మాలు వారు ఆచరించవలసి 
ఉన్నది. బ్రాహ్మణులు నిర్వహించవలసిన ధర్మాలు - తపస్సు, వేదాలను చదవటం, పరిశుభ్రత పాటించటం, 
ఇం(దియనిగ్రహంతో కూడి జ్ఞానసముపార్దనం చేయటం; క్షత్రియప్రభువులు పాటించవలసినధర్మం శిష్టరక్షణం 
దుష్టశిక్షణంతో గూడిన పరిపాలన; వైశ్యులు ఆచరించవలసిన ధర్మాలు - వ్యవసాయం, వర్తకం, పాడిపంటలు 
అభివృద్దిచేయటం; శూద్రులకు విహితమైన ధర్మం పరిచర్య. అట్లే వ్యాధులు నెరవేర్చదగిన ధర్మం మాంసవిక్రయం. 
మాంసోపజీవనం మాకు వంశక్రమంగా సంక్రమించిన ఆచారం. అంతేకాక, ఇది మిధిలారాజ్యం. ఈ దేశానికి 
ప్రభువు జనకమహారాజు ఎవరివంశవృత్తులు వారు నిర్వహించవలె నని శాసించేవాడు. ఆ శాసనం మీరేవాడు తన 
కొడుకైనాసరే దండన విధిస్తుంటాడు. ఇన్ని కారణాలచేత నేను నా స్వధర్మ మైన మాంసవిక్రయాన్ని వీడజాలకున్నాను. 
స్టూలదృష్టికి నా ప్రవర్తన ఈ రీతిగా కన్పించవచ్చును. కానీ..... 


తే. జీవహింస యెన్నండును జేయ ననఘ! యొరులు సంపి తెచ్చిన మాంస మొనర విలిచి 
తగిన వెల కమ్మి బ్రదుకుదు( దద్దనమున | నమలమానసశాంతి నా యర మెందు. 33 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! ఓకౌశికమహర్షీ!; జీవహింస= ప్రాణులను పీడించటం; ఎన్నండును= ఎప్పుడు 
కూడా; చేయన్‌= చేయను; ఒరులు= ఇతరులు; చంపి= సంహరించి; తెచ్చిన= తీసికొనివచ్చిఇచ్చిన; మాంసము= మాంసం; 
ఒనరన్‌= ఒప్పేటట్టుగా; విలిచి= కొని; తగినవెలకున్‌= సరియైన ధరకు; అమ్మి= విక్రయించి; తత్‌+ధనమునన్‌= ఆ విధంగా 
సం(క్రమించిన డబ్బువలన; (బ్రదుకుదున్‌= జీవిస్తాను; అమల, మానస, శాంతి= స్వచ్చమైన మనస్సుకు సంబంధించిన తృప్తి; 
ఎందున్‌= అన్ని విధాలుగా; నా, అర్థము= నా సంపద, అనగా జీవిత పురుషార్థమని భావం! 


తాత్పర్యం: నా అంతట నేను ఎప్పుడూ ఎట్టి జీవహింసకూ పాల్పడను. ఇతరులు మృగాలను చంపి తెచ్చి ఇచ్చిన 
మాంసాన్ని నెనుకొని; కొద్ది లాభాన్ని మాత్రమే చూచికొని సరిఅయిన ధరకు విక్రయిస్తాను. ఆ విధంగా లభించిన 
ధనంవలన జీవిస్తాను. నా ధనంవలన నాకు మనశ్ళాంతికూడ కలుగుతుంది. అదే నా పరమార్థం. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 737 


విశేషం: (బ్రతకటానికి కావలసిన ధనం - న్యాయార్జితమైనదానిని, అధికలాభానికి దురాశకు పాల్పడక సంపాదిస్తాననీ, 
దానివలన తనకు తృప్తి కలుగుతుందనీ ధర్మవ్యాధుడు నొక్కి వక్కాణించాడు. 'జీవించుటకొరకు మాత్రమే ధనం- గాని 
ధనం కొరకే జీవించటం కూడదు అని అతడి సందేశం. 


చ. వినయము విస్తరిల్ల గురువృద్దజనాతిథి విప్ర దేవతా 
రన లొనరింతు, సత్యమును శౌచము నేమ, నీగి మన్ననం 
దనుపుదు భృత్యబంధుతతి(, దాల్మి వహింతు, నసూయఈ జేయ, నెం 
దును మది దృష్ట సొన్ఫ్స(, బరదోషకథావిముఖుండ నెప్పుడున్‌. 34 


ప్రతిపదార్థం: వినయము= అణకువతో కూడిన (ప్రవర్తన; విస్తరిల్లన్‌= వర్దిల్లేటట్టుగా; గురు, వృద్ద, జన+అతిథి, విప్ర, దేవతా+ 
అర్భనలు= ఒజ్జలకు ముసలివారికి అతిథులకు బ్రాహ్మణులకు దేవతలకు పూజలు; ఒనరింతున్‌= చేస్తాను; సత్యమును= 
నిజం పలుకటం; శౌచమున్‌= పరిశుభ్రత పాటించటం; ఏమణును= మరచిపోను; ఈగి= దానంచేత; మన్ననన్‌= మర్యాదలు 
చేయటం చేతను; భృత్యబంధుతతిన్‌= సేవకులను, చుట్టాలను; తనుపుదున్‌= తృప్తి చెందిస్తాను; తాల్మిన్‌= ఓర్పును; 
వహింతున్‌= వహిస్తాను; అసూయన్‌+చేయన్‌= మాత్సర్యాన్ని చెందను; ఎందును= ఎట్టి విషయంలోనైనా; మదిన్‌= మనసులో; 
తృష్ష+చొన్సన్‌= దాహాన్ని (ఎక్కువ అభిలాషను) ప్రవేశపెట్టను; ఎప్పుడున్‌= ఏ సమయంలోనైనా; పర, దోష, కథా, విముఖుండన్‌= 
ఇతరుల తప్పులను గూర్చిన ప్రసంగాలను ఎన్నబోను. 


తాత్పర్యం: నేను మిక్కిలి అణకువతో కూడిన (ప్రవర్తనతో గురువులను, పెద్దలను, అతిథులను, బ్రాహ్మణులను, 
దేవతలను పూజిస్తాను. సత్యవ్రతాన్ని పాటిస్తాను. పరిశుభ్రతను ఎన్నడూ మరవను. సేవకులకు దానా లిస్తాను. 
బంధువులను మర్యాదలు చేసి మన్నిస్తాను. ఓర్పును వహిస్తాను. అసూయ చెందను. ఎట్టి విషయాలలోను మిక్కుటమైన 
కోరికలను పెంచుకోను. ఎప్పుడూ ఇతరుల దోషాలను గూర్చిన ప్రసంగాలను వినను. 


కు సతతోపవాసనియమ । వ్రతములఈ. జరియింతు నేకవనితాప్రియు(డన్‌ 
బుతుకాలరతుండ నిందా । స్తుతులందు మనంబు నాకు దుల్యత నుండున్‌. 35 


ప్రతిపదార్థం: సతత+ఉపవాస, నియమ, వ్రతములన్‌= ఆహారాన్ని గైకొనకుండే నిబంధనలతో, నోములతో ఎల్లప్పుడును; 
చరియింతున్‌= నడుస్తాను, (ఆచరిస్తానని భావం); ఏక, వనితా, ప్రియుండన్‌= ఒకే స్రీయందు ప్రీతికలవాడను - ఏకపత్నీవ్రతం 
పాటించేవాడిని; బుతు, కాల, రతుండన్‌= కాలానుగుణమైన సమయాలలోనే సంభోగించటంలో ఇష్టం కలవాడను; నిందా, 
స్తుతులందున్‌= తెగడ్తలలో, పొగడ్తలలో; మనంబు= మనస్సు; నాకున్‌; తుల్యతన్‌= సమభావంతో; ఉండున్‌= ఉంటుంది. 


తాత్సర్యం: నేను ఎల్లప్తుడున్నూ ఆహార విహారాలలో నిష్ట నియమాలను పాటిస్తాను. ఉపవాస వ్రతాలను పాటిస్తాను. 
ఏకపత్నీవ్రతుడను. బుతుకాలాలను అనుసరించి సంభోగిస్తాను. నామనస్సులో పొగడ్తకు ఉబ్బను. తెగడ్తకు వెతచెందను. 


వ. అట్లగుటం జేసి హీనయోనిజుండ నయ్యును నిర్మలుండ నైతిం; బ్రసంగవశంబున నింత సెప్పవలసె; నీవు 
ధర్మబోధార్థంబు నాయున్నయెడకుం జనుదెంచితి గావున నీకు ధర్మవిశేషంబు లెటింగించెద; 
నవధానతత్పరుండ వయి యాకర్ణింపుము. 36 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు+అగుటన్‌+చేసి= ఆవిధంగా జరగటంవలన; హీన, యోనిజుండన్‌+అయ్యును= తక్కువకులంలో పుట్టిన 
వాడను అయినప్పటికిన్నీ; నిర్మలుండన్‌+ఐతిన్‌= స్వచ్చమైన శీలం కలవాడను అయినాను; ప్రసంగ, వశంబునన్‌= సంభాషణ 
ధోరణినిబట్టి; ఇంత+చెప్పవలసెన్‌= ఇంతమేర ఈ విధంగా చెప్పవలసి వచ్చింది; నీవు; ధర్మ బోధ+అర్థంబు= ధర్మాన్ని 
తెలిసికొనటానికై; నా+ఉన్న+ఎడకున్‌= నేను ఉన్నచోటికి; చనుదెంచితి(వి)= వచ్చావు; కావునన్‌= కాబట్టి; నీకున్‌; ధర్మ, 
విశేషంబులు= ధర్మాలలోని (ప్రత్యేకవిభాగాలు- ధర్మసూక్ష్మాలు; ఎణీంగించెదన్‌= తెలియపరుస్తాను; అవధాన, తత్‌, 
పరుండవు+అయి= ఏకా(గ్రతలో నిష్ట కలవాడవై; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: అందుచేత, నేను తక్కువకులంలో పుట్టినప్పటికిన్నీ, మంచిశీలం ఏర్పరచుకొన గలిగాను; ఇది నీకు 
చెప్పటం నాగొప్పదనం చాటుకొనటానికి కాదు. సంభాషణ చేయవలసివచ్చింది కాబట్టి చెప్పక తప్పింది కాదు. నీవు 
నా దగ్గరకు వచ్చింది ధర్మసూక్ష్మాలను తెలిసికొనటానికే కదా. నీకు ధర్మాలలోని ప్రత్యేకభేదాలను తెలుపుతాను. 
శ్రద్దతో జాగరూకుడ వై వినుము. 


నిశేషం: ఇచట ధర్మవ్యాధుడు తననుగూర్చి తాను కొంత చెప్పుకొనవలసివచ్చింది. అది ఆత్మస్తుతిగా భాసించటానికి కొంత 
సావకాశమున్నది. అందుచేత ధర్మవ్యాధుడు సంకోచించి, - “ఇంతి చెప్పవలసె అని క్షమాపణ చెప్పుకొన్నాడు. ఇచట “ఇంతి 
అను సార్థకప్రయోగంలోని స్వారస్యం గమనించ తగింది. 


ధర్మవ్యాధు(డు కౌశికునకు ధర్మనిశేషంబు లెటి/గించుట (సం. 3-198-19) 


క  తనకులధర్మము విడువక | మనుట పరమధర్మ మండ్రు మాన్యులు; చిత్తం 
బున గృప గలుగుట ముఖ్యపుం | బని; సైరణ వలయు నఖిలభావములందున్‌. 37 


ప్రతిపదార్థం: మాన్యులు= గొప్పవారు; తనకులధర్మము= తనకులానికి చెందిన ధర్మం; విడువక= వదలక; మనుట= 
జీవించటం; పరమ, ధర్మము+అండ్రు= గొప్ప దైన ధర్మం అని అంటారు; చిత్తంబునన్‌= మనస్సులో; కృప= దయ; 
కలుగుట= ఉండటం; ముఖ్యము+పని= ప్రధాన మైన సంగతి; అఖిల, భావములందున్‌= అన్నిఅభిప్రాయాలలోను; సైరణ= 
ఓర్పు; వలయున్‌= ఉండాలి. 


తాత్పర్యం: పెద్దలు చెప్పే గొప్పమాట ఏమంటే - తన కులానికి చెందిన ధర్మాన్ని విడువకుండా ఆచరించటం 
మంచిది. అసలు మనస్సులో దయ అనేభావం ఉండాలి. దయాగుణమే అన్నిటికంటె గొప్పది. ఈ (ప్రపంచంలో 
విభిన్నభావాలు ఎన్నో ఉండవచ్చును. తన అభిప్రాయమే మంచిది. ఇతరుల భావాలు చెడ్డవి అనే భావం మంచిది 
కాదు. అన్నిభావాలయెడ సహనం ఉండాలి. 


విశేషం: ఈ పద్యంలో రెండు గొప్ప గుణాలు (1) దయ (11) సహనం శీలానికి గీటురాళ్లుగా పేర్కొనబడినవి. తాను 
బ్రాహ్మణుడు కావచ్చును. అహింసావ్రతాన్ని తాను పాటిస్తున్నట్లు తలపోయవచ్చును. కాని, మాంసవిక్రయం అధర్మమనే 
శీ ఘ్రనిర్లయానికి పాల్పడరాదు. భిన్నభావాలయెడ సైరణ లేకపోతే ధర్మసూక్ష్మాన్ని ఎఖుగరాదుగదా!- సైరణ వలయు 
నఖిలభావములందున్‌' అనునది మహాభారతం అందించిన సందేశాలలో మేల్తరంగా ఎన్నదగింది. 


ఆ. విడువవలయు విషయవిషమవాంఛల నెద । విడుపుంబోలు గుణము వెదకి యెందు. 
గానరైరి బుధులు గలదె పరిత్యాగ । శీలునకు నసాధ్యసిద్ది యెందు. 38 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 739 


ప్రతిపదార్థం: ఎదన్‌= హృదయంలో; విషయ, వాంఛలన్‌= శబ్దస్సర్శాదులకు సంబంధించిన వంకరటింకర కోరికలను; 
విడువవలయున్‌= వదలిపెట్టాలి; బుధులు= పెద్దలు; వెదకి= అన్వేషణంచేసి; విడుపున్‌+పోలు, గుణము= వదలిపెట్టుట 
(త్యాగం) అనే దానితో సమానమైన లక్షణాన్ని; ఎందున్‌= ఎచటను; కానరు+ఐరి= చూడలేక పోయారు; ఎందున్‌= ఎచట 
నైనను; పరిత్యాగశీలునకున్‌= వదలిపెట్టే స్వభావం కలవాడికి; అసాధ్యసిద్ది= సాధించలేనట్టి ప్రయోజనం; కలదె?= ఉన్నదా? 


తాత్పర్యం: ఇంద్రియసుఖాలపై గల కోరిక హృదయపూర్వకంగా వీడాలి. త్యాగంతో సరిసమానమైన లక్షణం 
ఎక్కడా కనపడదని అనుభవపూర్వకంగా అన్వేషించి పెద్దలు చెప్పిన తీర్పుమాట. - త్యాగంచేసే స్వభావం గలవాడికి 
ఎచటనైన అసాధ్యమైన దెక్కడైనా ఉన్నదా? 


విశేషం: ప్రాచీనభారతీయసంస్కృతి - 'త్యాగము'ను వేనోళ్ల ప్రస్తుతించింది. సిద్ధార్ధుడు బుద్దుడైనది - రాముడు దేవుడైనది 
భారతభూమిలో త్యాగమాహాత్మ్య్యంవలననే. 'న కర్మణా న (ప్రజయా, న ధనేన త్యాగే నై కే, అమృతత్వ మానశుః - ఇది 
వేదవచనం. 
సీ, సత్యహితాలాప చతురత యర్హంబు, । సంతత సుజన పూజనము వలయు, 

విను కామసంరంభవిద్వేషములC జేసి | మతి గలంగినను ధర్మంబు దప్ప 

ద్రొక్కక నడచు టత్యుత్తమసరణి; య । ప్రియములయందును బ్రియములందు 

దైన్యహర్షంబుల( దగులక యున్నట్టి । కల్యాణవర్తనకాంక్ష లెస్స; 


తే.  యెగ్గు సేసినవారికి హితము సేంత । యార్యజనములు గీర్తింతు; రన్యదోష 
కారి దనపాపమున౦ దాన కాలిపోవు; । వేటి వానికి. గీడు గావింప నేల? 39 


ప్రతిపదార్థం: సత్య, హిత+ఆలాప, చతురత= నిజాన్ని వచించటం, మేలుకలిగించే దానిని పలకటంలో నేర్పు; అర్హంబు= 
తగినట్టిది; సంతత, సుజన, పూజనము= ఎల్లప్పుడు మంచివారలను ఆరాధించటం; వలయున్‌= చేయతగినది; విను= 
వినుము; కామ, సంరంభ, విద్వేషములన్‌+చేసి= కోరికల (త్రొక్కిసలాటచేత ఏర్పడే పగబూనుటలవలన; మతి+కలంగినను= 
బుద్ది చెడిపోయినను; ధర్మంబు+తప్పన్‌+(త్రొక్కక= ధర్మమార్గాన్ని విడిపోవకుండగ; నడచుట= (ప్రవర్తించటం; అతి+ఉత్తమ+ 
సరణి= మిక్కిలి మంచిదైన పద్దతి; అప్రియముల+అందును= తనకు ఇష్టం కాని సంగతులలోనూ; ప్రియములందున్‌= ఇష్టా 
లైన సంగతులలోనూ; దైన్య, హర్షంబులన్‌= (క్రుంగిపోవటంలో గాని, ఉబ్బిపోవటంలోగాని; తగులక= చిక్కుకొనక; ఉన్నట్టి= 
ఉండునట్టి; కల్యాణ, వర్తన, కాంక్ష= మేలినడవడి పెంపొందించుకొనే కోరిక; లెస్స= మేలు; ఎగ్గుచేసినవారికిన్‌= అపకారం చేసిన 
వారికి; హితము+చేత= మేలుచేయటం; ఆర్యజనములు= పూజించదగినవారు; కీర్తింతురు= పొగడుతారు; అన్య, దోషకారి= 
ఇతరులకు చెడు చేసేవాడు; తనపాపమునన్‌= తాను చేసిన దోషం (పాపం) వలన; తాను+అ= తానే; కాలిపోవున్‌= 
మండిపోతాడు; వేఖు+అ= భిన్నంగా, (అనగా అంతకంటె అదనంగా); వానికిన్‌= (అట్టి పాపికి); కీడు= హాని; కావింపన్‌+ఏల= 
ఎందుకు చేయాలి? (అనగా చేయ నవసరం లేదు). 


తాత్సర్యం: ఎల్లప్పుడూ మంచివారిని పూజించాలి. సావధానంగా ఆలకించుము: ఒక్కొక్కవేళ కోరికలు సందడి 
కలిగించినప్పటికిని ధర్మమార్లాన్ని తప్పకుండగా తన నడవడి తీర్చి దిద్దుకొనాలి. ఇది మిక్కిలి మంచి పద్దతి. తనకు 
శుభం కలిగినా, అశుభం ప్రాప్తించినా పొంగిపోరాదు. క్రుంగిపోకూడదు. అపకారం చేసినవారికి సయితం ఉపకారం 
చేయటమే ఆర్యులు పొగడే పద్దతి. అపకారం చేసిన పాపాత్ముడు తనపాపంచేత తానే కాలిపోతాడు కదా! ఇక అట్టి 
పాపాత్ముడికి వేరే హాని చేయటం అనవసరం. 


nid శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ధార్మికులు సలుపు నుత్తమ । కర్మము. జెడనాడు నాస్తికజనము; విను! మా 
దుర్మతుల తెటి(గు గైకొని | ధర్మమునెడ( బ్రీతి వదల దగదు బుధునకున్‌. 40 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; నాస్తికజనము= వేదప్రామాణ్యాన్ని అంగీకరించక దేవుడు లేడు అని వాదించే 
వారలకూటమి; ధార్మికులు= ధర్మాత్ములు; చలుపు= చేసే; ఉత్తమ, కర్మమున్‌= మంచిపనిని; చెడనాడున్‌= తెగడుతుంది; 
ఆ, దుర్మతుల తెజంగు= ఆ చెడ్డబుద్ది కలవారల పద్దతిని; కైకొని= అంగీకరించి, స్వీకరించి; బుధునకున్‌= మంచివాడికి; 
ధర్మము+ఎడన్‌= ధర్మంపట్ట; ్రీతి= అభిమానం; వదలన్‌+తగదు= వీడటం మంచిది కాదు. 


తాత్సర్యం: వేదప్రామాణ్యాన్ని అంగీకరించక దేవుడు లేడు అని వాదించేవారు, ధర్మాత్ములు చేసే మంచిపనులను 
నిందిస్తారు. అట్టి దురాత్ముల పద్దతిని అంగీకరించి, బుధుడు ధర్మంపట్ల అభిమానాన్ని వీడకూడదు. 


విశేషం: నాస్తికుడు - అనేమాటకు లేదు అని ఎంచేవాడు అని అర్థం. వేదములందు, భగవంతుడియందు, పరలోకములందు 
నమ్మకం లేనివాడు అనే అర్థంలో నాస్తికశబ్దం బహుళంగా ప్రయోగించబడింది. 


క. మది మటపున( బాపము దన । కొదవుటయును బిదప వగచి యొక సగమును నే 
నిది సేయ నింక ననియెడు । మది. బెజసగమును నరుండు మలుంగు నఘంబున్‌. 41 


ప్రతిపదార్థం: మది, మజపునన్‌= మనస్సు ఏమరుపాటులో ఉన్నపుడు (అనాలోచితంగా); పాపము= దురితం; తనకున్‌+ 
ఒదవుటయును= తనకు సం(ప్రాప్తంకావటమున్నూ; పిదపన్‌= పిమ్మట; వగచి= దుఃఖించి; ఒక, సగమును= ఒక సగభాగాన్ని; 
ఏన్‌+ఇది+చేయన్‌+ఇంకన్‌= నేను ఇట్టిపనిని ఇక మీద చేయను; అనియెడు, మదిన్‌= అని తలపోసే మనస్సువలన; పెణు, 
సగమును= ఇంకొక సగభాగాన్ని; అఘంబున్‌= పాపమును; నరుండు= మనుజుడు; మలుంగున్‌= తొలగించుకొంటాడు. 


తాత్సర్యం: ఆలోచించకుండ తనకు పాపం సంప్రాస్తమయినపుడు తాను చిత్తశుద్దితో పశ్చాత్తాపం చెందితే చేసిన 
పాపంలో సగభాగాన్నీ, ఇక అట్టి పాపాన్ని తాను చేయనని అనుకొనటంవలన మిగిలిన సగభాగం పాపాన్నీ నరుడు 
తొలగించుకొనవచ్చును. 


తే. పాపముల కెల్ల నెక్కుడు పాతకములు । సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ! 
వాని రెంటి జయించినవాండు గాని । యెందు6 బరమధార్షికు6 డని యెన్నంబడండు. 42 


ప్రతిపదార్థం: సువ్రత+ఆత్మ!= మంచిదీక్ష కల ఆత్మను కలవాడా! (ఓకౌశికమహర్దీ; పాపములకున్‌+ఎల్లన్‌+ఎక్కుడు, 
పాతకములు= దురితాలలో అన్నిటికంటె అధికమైన దురితాలు; (క్రోధ, లోభంబులు+చువ్వె= కోపం; పిసినితనం కదా; వాని 
రెంటిన్‌= ఆ రెంటిని (అనగా కోపలోభాలను); జయించిన వాండు, కాని= నిగ్రహించిన మనుజుడు గాని; ఎందున్‌= 
ఎచటనైనను; పరమ, ధార్మికుండు+అని= గొప్ప ధర్మాత్ముడు అని; ఎన్నన్‌+పడండు= ఎంచబడడు. 


తాత్సర్యం: ఓ మహర్షీ! అన్ని పాపాలలో మిక్కిలి చెడ్డవైన పాపాలు కోపం, లోభం. కోపలోభాలను జయించనివాడిని 
ధర్మాత్ములలో గొప్పవాడు అని ఎచటను ఎవరును ఎంచరు సుమా. 


ఆరణ్యపర్వము - పంచనూశ్వాసము 741 
వ. శిష్టచరితంబులుగాని మార్గంబులుగొన్ని తృణసంవృతంబులైన కూపంబులుం బోలెంగపట ధర్మ 
సంవృతంబులై యుండు; వాని దవ్వులన పరిత్యజించి శిష్టాచారంబుల నడపుట ధర్మలక్షణం' బనినం 


గౌశికుండు 'శిష్టాచారంబు లెయ్యవి? యెటింగింపు' మనుటయు ధర్మవ్యాధుం డి ట్లనియె. 43 


ప్రతిపదార్థం: శిష్ట, చరితంబులు+కాని, మార్గంబులు= సజ్జనులచే ఆచరింపబడని పద్దతులు కొన్ని; తృణ, సంవృతంబులు+ 
అయిన= గడ్డిచేత కప్పబడినవి అయిన; కూపంబులున్‌+పోలెన్‌= నూతులు వలెనే; కపట, ధర్మ, సంవృతంబులు+ఐ= 
తప్పుడుధర్మాలచేత కూడినవి అయి; ఉండున్‌= ఉంటాయి; వానిన్‌= వాటిని; దవ్వులన్‌+అ= దూరంనుండే; పరిత్యజించి= 
వదలిపెట్టి; శిష్ట+ఆచారంబులన్‌= సజ్జనుల సదాచారాలను; నడపుట= ఆచరించటం; ధర్మ, లక్షణంబు= ధర్మంయొక్క 
ప్రత్యేకస్వభావం; అనినన్‌= అని చెప్పగా; కౌశికుండు; శిష్ట+ఆచారంబులు= మంచివారి (ప్రవర్తనలు (మంచి (ప్రవర్తనలు); 
ఏ+అవి= ఎయ్యవి; ఎణింగింపుము= తెలియజేయుము; అనుటయున్‌= అని చెప్పటమున్నూ; ధర్మవ్యాధుండు= ధర్మవ్యాధుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: సజ్జనులు పాటింపని కొన్ని మార్గాలు పైకి ధర్మాలుగా కన్పించవచ్చును. దట్టంగా మొలచిన గడ్డిచేత 
కప్పబడిన నూతులు పైకి నేలమాదిరిగానే గన్సించినా లోపల లోతైన గోతులుగానే ఉండి తెరువరులకు భ్రాంతి 
కల్సించవచ్చును. అందుచేత, దూరంనుండే కపటధర్మాలను పరిత్యజించాలి. శిష్టాచారాలను స్వీకరించి ఆచరించటం 
ధర్మలక్షణం' అని ధర్మవ్యాధుడు చెప్పగా విని, కౌశికుడు, 'మహాత్మా! శిష్టాచారాలు ఏవి?; తెలుపుము” అని 
ప్రార్థించాడు. అంతట, ధర్మవ్యాధుడు కౌశికుడికి ఇట్టా బదులు చెప్పాడు. 


సీ, “దానంబు, సత్యంబు దపము, యజ్ఞము, నార్జ | వనముం గామలోభాది వర్ణనంబు 
గురుజన శుశ్రూష, క్రోధ రాహిత్యంబు । దమము, సంతోష, మధ్యయన నిరతి, 
దాంభికత్వము లేమి, దైన్యంబు వొరయమి | యనసూయ, యనహంక్రియాభియుక్తి, 
దల(పంగ నాద్యమై తనరు ధర్మమ యెప్పు( । గొనియాట, నాస్తికగోష్టి. జనమి, 


తే.  శీలసంరక్ష, తీర్థసంసేవ, శౌచ, । మఖిలభూతంబులందు దయార్హు. డగుట, 
మితహితోక్తులు, సంశ్రితమిత్రగుప్తి । యిన్నియును శిష్టచరితంబు లిద్ధచరిత! 44 


ప్రతిపదార్థం: ఇద్దచరిత!= వెలుగొందే గొప్పు ప్రవర్తన కలవాడా!; దానంబు= పరోపకారార్థం తన ధనాన్ని ఇతరులకు ఇవ్వటం; 
సత్యంబున్‌= నిజం పలకటం; తపము= మనస్సును ఇంద్రియాలను నిగ్రహించటం; యజ్ఞమున్‌= (క్రతువులను నిర్వహించటం; 
ఆర్జవమున్‌= బుజుత్వం - పరులను మోసపుచ్చని నడవడిక; కామ, లోభ+ఆది, వర్జ్దనంబు= కోరికలను, దురాశలను 
మున్నగు వాటిని వీడటం; గురు, జన, శుశ్రూష= గురువులకు సేవ చేయటం; (క్రోధ, రాహిత్యంబు= కోపం లేకపోవటం; 
దమము= బహిరింద్రియ నిగ్రహం; సంతోషము= తృప్తితో కూడిన ఆనందం; అధ్యయన నిరతి= వేదాలను చదవటంలోని 
దీక్ష; దాంభికత్వము లేమి= పటాటోపం లేకపోవటం; దైన్యంబు+పొరయమి= హీనతను పొందకుండటం; అనసూయ= 
అసూయ లేకపోవటం; అనహం[క్రియా+అభియుక్తి= అహంకారంతో కూడి ఉండకపోవటం; తలంపంగన్‌= యోచించగా; 
ఆద్యము+ఐ= మొట్టమొదటిదై; తనరు= ఒప్పునట్టి; ధర్మము+అ= ధర్మమే; ఎవ్లున్‌= ఎల్లప్పుడును; కొనియాట= ఆదరించటం; 
నాస్తిక, గోష్టిన్‌చనమి= నాస్తికుల కూటమిలోకి వెళ్ళకుండటం; శీల, సంరక్ష= (ప్రవర్తనను కాపాడుకొనటం; తీర్ణ, సంసేవ= 
పుణ్యక్షేత్రాలను సేవించటం; శౌచము= పరిశుభ్రత పాటించటం; అఖిల, భూతములందున్‌= అన్ని జీవరాసులలో; దయా+ 
ఆ(ర్లుడు+అగుట= దయచేత తడిసిన చిత్తంకలవాడు కావటం; మిత, హిత+ఉక్తులు= తక్కువగా మాట్లాడటం, శ్రేయస్కర 


35 శ్రీమదాంధ్ర మహాభారతము 


మైన పలుకులు పలకటం; సం(శిత, మిత్ర, గుప్తి= ఆశ్రయించిన స్నేహితులను కాపాడటం; ఇన్నియును= ఇన్ని లక్షణాలు 
అన్నియును కలిసి; శిష్ట చరితంబులు= మంచివారి (ప్రవర్తనలు. 


తాత్పర్యం: మహానుభావా! ఎన్నియో గొప్పగుణాలు కలిసినగాని శిష్టాచారం సిద్ధించదు. శిష్టాచారాన్ని వింగడిస్తే ఈ 
క్రింది గుణాలను ఎన్నవచ్చును. ఉపకారార్హం తన (ద్రవ్యాన్ని ఇవ్వటం, ఎల్లప్పుడును నిజమే మాట్లాడటం; ఇంద్రియాలను 
మనస్సును నిగ్రహంచటం, (క్రతువులను నిర్వహించి విశృశ్రేయం ఒనగూర్భటం, ఇతరులను మోసగించ నట్టి నిర్మల 
శీలం అలవరచుకొనటం, కామం కోపం మున్నగు గుణాలను అనగా కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను 
ఉజ్జగించటం, తల్లి తండ్రి విద్యాదానం చేసిన ఉపాధ్యాయుడు మున్నగు వారిని సదా మన్నించటం, కోపం లేని 
శాంతస్ప భావాన్ని ఆర్జించటం, ఇంద్రియనిగ్రహం దీక్షతో సాధించటం, ఎల్లప్పుడు సంతోషంతో సంతృప్తితో ఉండటం, 
వేదాధ్యయన తత్సరత్వం, పటాటోపం ప్రదర్శించక సదా వినయం గలిగి ఉండటం, ఎన్నడును నీచత్వానికి దిగజారి 
పోవకుండటం, నాస్తికుల కూటమిలో చేరకుండటం, శీలాన్ని కాపాడుకొనటం, తీర్థయాత్రలు చేయటం, అఖిల 
భూతాలపట్ల దయకలిగిన ఎడద గలిగిఉండటం, మితభాషణం చేయటం, హితభాషణం చేయటం, ఆశ్రయించిన 
స్నేహితులను కాపాడటం. 


విశేషం: ఈ పద్యంలో ఇంచుమించుగా సనాతన భారతీయ సంస్కృతి అంతయు వివరించబడి ఉన్నది. దానం అనగా 
త్యాగంతో కూడిన ఈవి. దశదానాలు కలవు. షోడశ దానాలు ఉన్నవి. ఇచట సందర్భాన్ని బట్టి త్యాగపూరితమై పరోపకారార్థం 
ఇచ్చే (ద్రవ్యం అనే అర్థమే చెప్పుకోవాలి. (చతురుపాయాలలో దానం ఉన్నది కాని అది ఇచట వర్తించదు.) యజ్ఞం అనగా 
పూజ, యజ్ఞయాగాలు బహుళాలు. పంచమహాయజ్ఞాలు పేర్కొన దగినవి. 1 (బ్రహ్మయజ్ఞం, 2. దేవయజ్ఞం, 3. పితృయజ్ఞం, 
4. భూతయజ్ఞం, 5 మనుష్యయజ్ఞం. (ధర్మవ్యాధుడు చేసిన మాతాపితృ శుశూష యజ్ఞంగానే పేర్కొనదగింది.) 


క విను శిష్టచరిత గైకొని; యనసూయత నడవ నడవ నంతఃకరణం 
బున బొదలు నట్టి సమ్మద | మనఘా! దుర్లభము సూవె యన్యపథములన్‌. 45 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడ వైన ఓపుణ్యాత్ముడా!; విను= ఆలకింపుము; శిష్టచరిత= మంచి (ప్రవర్తన; కైకొని= 
అవలంబించి= అనసూయతన్‌, నడవన్‌ నడవన్‌= అసూయ లేని ప్రవర్తన తీర్చిదిద్దుకొనగా; అంతఃకరణంబునన్‌= లోపలి 
మనస్సులో; పొదలునట్టి= ఏర్పడే; సమ్మదము= సంతోషం; అన్యపథములన్‌= ఇతర మార్గాలలో; దుర్లభము+చూవె= లభించటం 
మిక్కిలి కష్టం సుమా. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓ కౌశికమునీ! ఆలకింపుము. స(త్రవర్తనతోకూడి, అసూయను విడనాడి (ప్రవర్తిస్తే 
లభించే సంతోషం ఇతర మార్గాలను అనుసరిస్తే అంత సులభంగా దొరకదు సుమా. 


విశేషం: 'వ్యాధగీత” అని ప్రసిద్ది నార్జించిన ధర్మవ్యాధోపాఖ్యానం అందించే సందేశం సుస్పష్టం. కర్మయోగం వ్యాధగీతకు 
అంతరాత్మ. ఇందు ముఖ్యపా(త్రలుగా ఎన్నదగిన పతివ్రత కర్మయోగిని. అట్లే ధర్మవ్యాధుడును కర్మయోగియే. భర్భశుశ్రూషచేత 
ఇల్లాలు తరించింది. మాతాపితృసేవచేత, కులధర్మం మాంసవి[క్రయంచేత వ్యాధుడు 'ధర్మ' వ్యాధుడయ్యాడు. అందుచేత 
శిష్టచరిత' వలన లభించే సమ్మదం ఇతర పథాలలో అంత సులువుగా దొరకదని ధర్మవ్యాధుడు చాటిచెప్పగలిగాడు. అయిన 
ఆ “ఇతర పథములు” ఏవి? అవి భక్తి జ్ఞానాదులు. ధర్మవ్యాధుడు జ్ఞాని కాకపోలేదు. అయినను అతని నిష్ట, కర్మయోగంలోనే 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 743 


ఉంది. ఇచట ధర్మవ్యాధుడు కర్మయోగి తదుపరి జ్ఞానయోగి. తలిదం[డ్రుల సేవ ఉజ్జగించిన కౌశికుడు కేవల స్వాధ్యాయ 
నిరతుడు'. అందుచేత ధర్మవ్యాధుడు కౌశికుడితో, నీవు చేసిన యకార్యం బొక్కటి గలదు’ - అది మాతాపితృ సేవ 
విడనాడటం అని నొక్కి వక్కాణించవలసి వచ్చింది. 


వ. కావున శిష్టాచారనియతిం జేసి గురుశుత్రూష సలిపి కృతాధ్యయనుండ వై పరమజ్ఞానపరిపక్వం బైన 
చిత్తంబుతోడం గామక్రోధ మహామకరసంకీర్ణయు విషయజలపరిపూర్ణయు నైన మోహజలధి నస్టలితధైర్యం 
బను తెప్పం జేసి యశ్రమంబున నిస్తరించి కృతార్థుండ వగు" మని మజియు నిట్లనియె. 46 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; శిష్ట+ ఆచార, నియతిన్‌+చేసి= మంచి నడవడికలోని దీక్షచేత; గురు, శుశ్రూష, సలిపి= 
గురువులైనవారలకు సేవ చేసి; కృత+అధ్యయనుండవు+ఐ= వేదాలను చదివినవాడవై; పరమ, జ్ఞాన, పరిపక్వంబు+ఐన= 
గొప్పతెలివిడిచేత పండినది అయిన; చిత్తంబుతోడన్‌= మనస్సుతో; కామ, (క్రోధ, మహా, మకర, సంకీర్లయున్‌= కోరికలు కోపం 
అనే గొప్ప మొసళ్లతో నిండినదియున్నూ; విషయ జలపరిపూర్ణయును= ఇంద్రియార్థములనే నీళ్లతో నిండినదియున్నూ; ఐన= 
ఐనట్టి; మోహ, జలధిన్‌= (భ్రాంతి అనెడి సముద్రాన్ని; ఆస్థలిత, ధైర్యంబు+అను= జారనట్టి గంభీరత అనెడి; తెప్పన్‌+చేసి= 
పడవచేత; అ(శ్రమంబునన్‌= సులువుగా; నిస్తరించి= దాటి; కృత+అర్భుండవు+అగుము= ధన్యుడవు కమ్ము; అని= అని చెప్పి; 
మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: కాబట్టి నీవు శిష్టాచారంచొప్పున నీప్రవర్తన తీర్చిదిద్దుకొని, గురుజను లైనవారి పరిచర్య చేయునది. 
తదుపరి సంక్రమించే జ్ఞానంచేత పండిన మనస్సు కలవాడవై మోహసముద్రాన్ని దాటునది. ఆ మోహసముద్రం 
కామ(క్రోధా లనెడి మొసళ్లతో కూడి, ఇంద్రియార్థములనెడి నీటితో నిండిన గొప్పసముద్రం. ఆ సముద్రాన్ని 
దాటటానికి ధైర్యం అనెడి పడవ అవసరం. అప్పుడు నీవు ధన్యుడవు కాగలవు” అని చెప్పి, మటియు ఇట్లు పలికాడు. 


విశేషం: అలం: రూపకం. మోహజలధి అనుటకు మోహ మహానది అనే పాఠాంతరం ఉన్నది. 


క. 'క్రమమున శిష్టాచార । క్రమ మెజుంగంగ ధర్మమునకు గడు వాటం బై 

విమలం బగు. జిత్తము స । త్యమును నహింసయును దనకు. దావలములుగన్‌. 47 
ప్రతిపదార్థం: చిత్తము= మనస్సు; క్రమమునన్‌= వరుసగా; శిష్ట-ఆచార, క్రమము= మంచి నడవడిక విధానం; ఎణు(గ(గన్‌= 
తెలియగా; ధర్మమునకున్‌; కడున్‌= మిక్కిలి; వాటంబు+ఐ= అనువు అయినదై; సత్యమును= నిజాన్ని; అహింసయును= 


ఏ ప్రాణికి పీడచేయక పోవుటయున్నూ; తనకున్‌= తనకు; తావలములుగన్‌= ఉనికిపట్టులుగా; విమలంబు+అగున్‌= నిర్మలం 
కాగలదు. 


తాత్సర్యం: మంచి నడవడికయొక్క వరుస తెలిసినప్పుడు ఆచరించినప్పుడు, ధర్మానికి మిక్కిలి అనువైనదై, 
అహింస సత్యం తనకు ఉనికిపట్టులు కాగా, మనస్సు స్వచ్చత సంపాదించుకొంటుంది. అనగా - చిత్తం నిర్మల 
మై ధర్మానికి నెలవు కావటానికి కావలసిన అంశం అహింసతో సత్యంతో జతగూడిన శిష్టాచారం. 


ఆ. విను మహింస ధర్మవితతి కెల్లను మేటి; | యదియు సత్యయుక్త మైన వెలయు 
ననఘ! శిష్టచరితలందు సత్యమ కడు । నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు. 48 


vii శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పాపంలేనివాడా! ఓపుణ్యాత్ముడా!; వినుము= ఆలకింపుము; ధర్మ, వితతికిన్‌+ఎల్లను= వివిధ 
ధర్మాలలోను; అహింస= ఏప్రాణికీ ఎట్టిపీడ కలిగించకుండటం; మేటి= గొప్పది; అదియున్‌= అదియే (ఆ అహింసయే); 
సత్యయుక్తము+ఐనన్‌= నిజంతో జతకూడిన యెడల; వెలయున్‌= వెలుగొందుతుంది; శిష్టచరితలందున్‌= మంచి ప్రవర్తనలందు; 
సత్యము+అ= నిజమే; బుధులు= పండితులు; (శ్రుతులన్‌= వేదాలను; అరసి= చూచి; కడున్‌= మిక్కిలి; అధికము= గొప్పది; 
అనిరి= అన్నారు. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓకౌశికమునీ! ఆలకింపుము. అన్నిధర్మాలలోను అహింస గొప్పది. ఆ అహింస 
సత్యంతో కూడిన యెడల వెలుగొందుతుంది. శిష్టాచారంలో సత్యమే గొప్పదైనదని పెద్దల ప్రవచనం. 


తే. వేద విహితంబులును శాస్త్రవిహితములును । శిష్టచరితంబులును నన జెప్ప నొప్పి 
ధర్మములు మూండువిధముల. దనరుచుండు€ । గడంగి యిన్నియు సద్గతికారణములు. 49 


ప్రతిపదార్థం: వేద, విహితంబులును= వేదాలచేత కూర్చబడినవిన్నీ; శాస్త్ర విహితములును= శా(స్తాలచేత కూర్చబడినవిన్నీ; 
శిష్ట చరితంబులును= మంచి నడవడికలును; (మంచివారి ప్రవర్తనలును); అనన్‌+చెప్పన్‌+ఒప్పి= అని వర్షించటానికి అనువై; 
ధర్మములు; మూడు, విధములన్‌= మూడురీతులుగా; తనరుచుండున్‌= ఒప్పుతూ ఉంటాయి. కడ(గి= పూని; ఇన్నియున్‌= 
ఇవి అన్నియును; సత్‌+గతి, కారణములు= ఉత్తమ మార్గానికి (మోక్షానికి) హేతువులు. 


తాత్పర్యం: ధర్మాలు మూడు తెరగులు. ఒకటి వేదాలచేత విధించబడినట్టివి. రెండు-శాస్తాలచేత నిర్లేశించబడినట్టివి. 
మూడు-పెద్దల మంచినడవడికలు. పైమూడుపద్దతులున్నూ సద్గతికి హేతువులే. 


మ.  అనయంబున్‌ శ్రుతవంతు(డై వినుతశిష్టాచారమార్గంబులం 
జను పుణ్యాత్ముడు దుర్గముల్‌ గడచి ప్రజ్ఞాహర్యసంరూధు(డై 
కనుచుండుం బటు మోహపంకజలమగ్నం బైన లోకంబు వీ 
క నధోభాగమునందు డింది కడుదుఃఖం బొందంగా నవ్వుచున్‌.” 50 


ప్రతిపదార్థం: అనయంబున్‌= ఎల్లప్పుడును; (శ్రుతవంతుండు+ఐ= వేదాలలో పరిపూర్ణమైన జ్ఞానం కలవాడై; వినుత, శిష్ట+ఆచార, 
మార్గంబులన్‌= పొగడబడిన మంచినడవడికలయొక్క తెరువులలో; చను= వెడలే; పుణ్య+ఆత్ముండు= సుకృతం చేసికొన్నవాడు, 
దుర్గముల్‌= దాటటానికి వీలులేని కోటలను; కడచి= అతి(క్రమించి; ప్రజ్ఞా హర్మ్య, సంరూఢు(డు+ఐ= సామర్థ్యంతో కూడినబుద్ది 
అనే మేడపై అధివసించెడివాడై; పటు, మోహ, పంక, జల, మగ్నంబు+ఐన= మిక్కిలి (భ్రాంతి అనెడి బురదనీటిలో మునిగి 
ఉండినట్టి; లోకంబు= లోకము; అధోభాగము+అందున్‌+డింది= (క్రింది భాగంలో పడి; వీశన్‌= దైన్యంతో; కడు దుఃఖంబు= 
మిక్కిలి విచారము; ఒందయగాన్‌= పొందగా; నవ్వుచున్‌= హసించుచు; కనుచున్‌+ఉండున్‌= చూస్తూ ఉంటాడు. 


తాత్సర్యం: ఎల్లప్పుడును వేదాలలో పరిపూర్ల్ణజ్ఞానం కలిగిన విద్వాంసుడు ప్రజ్ఞ అనెడి మేడను అధివసించి, (క్రింద 
ఉన్న మోహమనే బురదనీటిలో కూరుకుపోయి దైన్యంతో మిక్కిలి దుఃఖించే లోకాన్ని చూచి నవ్వుకొంటాడు. 


విశేషం: అలం: రూపకం. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 745 


ధర్మవ్యాధుడు కాశికున కహింసాస్వరూపంబు సెప్పుట (సం. 3-199-1) 


వ. అని పలికి ధర్మవ్యాధుండు మటియు నిట్లనియె; “నయ్యా! నీవు దొలుత నావర్తనంబు గనుంగొని యిది 
హింసా బహుళంబు గాదె? యని పలికితివి; దాని కేను దగు తెటింగు సెప్పితి; నది య ట్లుండె; హింస 
యిట్టిది యహింస యిట్టి దని విభాగింప నెవ్వరికి నేర నగు? 51 

ప్రతిపదార్థం: అని, పలికి= అని చెప్పి; ధర్మవ్యాధుండు= ధర్మవ్యాధుడు; మజియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ 

విధంగా పలికాడు; అయ్యా!= ఆర్యా! నీవు; తొలుతన్‌= మొదట; నావర్తనంబు= నా నడవడికను; కనుంగొని= అరసి; ఇది= 

(ఈనాప్రవర్తన); హింసాబహుళంబు+కాదు+ఎ= ప్రాణులకు పీడ కలిగించే (క్రియలతో కూడినట్టిది కాదా; అని, పలికితివి= 

అని అన్నావు; దానికిన్‌= (ఆ విమర్శకు); ఏను= నేను; తగుతెజంగు+చెప్పితిన్‌= సముచిత సమాధానం పలికితిని; 

అది+అట్టు+ఉండెన్‌= ఆ విమర్శ అట్లాగే ఉండుగాక; హింస= ప్రాణులను పీడించే (క్రియ; ఇట్టిది= ఇటువంటిది; అహింస= 
ప్రాణులను పీడించనట్టి క్రియ; ఇట్టిది+అని= ఇటువంటిది, అని; విభాగింపన్‌= వింగడించటం; ఏ+వారికిన్‌= ఏ మనుజులకు; 
నేరన్‌+అగు= వీలు అవుతుంది? 


తాత్సర్యం: అని చెప్పి, ధర్మవ్యాధు(డు ఇంకనూ ఇట్లా అన్నాడు: 'ఆర్యా, నీవు మొదట నాకొక ప్రశ్న వేశావు. నేను 
చేస్తున్న మాంసవి[క్రయం హింసాయుతమైన కార్యం గదా? అని అప్పుడు అడిగావు. ఆ ప్రశ్నకు అప్పుడే నేను నాకు 
తోచిన ప్రత్యుత్తరం ఇచ్చాను. అది అప్పటికి సరిఅయిన సమాధానమే. ఇప్పుడు - ఆ విషయాన్నే సూక్ష్మంగా 
విమర్శించి చెప్పదలచాను. ఇది - “హింస,” ఇది - “అహింసి అని ఎవ్వరు సుస్పష్టంగా నిర్వచించగలరు? అట్టి 
నిర్వచనం సాధ్యం కాదని నా అభిప్రాయం. 


క. మును తన చేసిన కర్మం । బున జూవె నశించు భూతములు సంపెడు వా( 
డు నిమిత్తమాత్ర మింతయె । యని చెప్ప(గ వినమె యంచితాచారులచేన్‌. 52 


ప్రతిపదార్థం: మును= పూర్వకాలంలో (ఈజన్మంలో వెనుకటిజన్మంలో); తన చేసిన కర్మంబునన్‌= తాను ఒనరించిన 
కర్మవలన; చూవె= సుమ్ము; భూతములు= ప్రాణులు; నశించున్‌= నశిస్తాయి; చంపెడువాండు= సంహరించేవాడు; 
నిమిత్త్రమాత్రము= ఉపకరణంమా(త్రమే; ఇంత+ఎ= ఇది ఇట్టిదే; అని చెప్పంగన్‌= అని పలుకగా, అంచిత+ఆచారులచేన్‌= 
ఒప్పారే పనులు చేసెడి పెద్దలవలన; వినము+ఎ= ఆలకింపమా? 


తాత్సర్యం: పెద్దలు చెప్పడిమాట, జన(శ్రుతిలో తరచు వినబడుతున్నది, మనకు అందరికి తెలిసింది ఉన్నదికదా. 
ప్రాణులు క్షయం పొందటానికి మూలకారణం ఆ యాప్రాణులు చేసిఉన్న కర్మయే. చంపేవాడు కేవలం ఒక వ్యాజం 
మాత్రమే సుమా. 


వ. అదియునుం గాక. 53 
తాత్సర్యం: అదీ కాకుండ. 


క. ఫలమూలౌొషధిశాకం । బులు. బశుమృగతతులు భక్ష్యములుగా భూతం 
బుల కజుండు సేసె నని య । స్టలితంబుగ మోయు శ్రుతుల గాదన వశమే! 54 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఫల, మూల, ఓషధి, శాకంబులున్‌= పండ్లున్నూ, వేళ్టున్నూ, సస్యములూ, కూరగాయాలూ; పశు, మృగతతులు= 
జంతువులు మున్నగునవి; భూతంబులకున్‌= (ప్రాణులకు; భక్ష్యములుగాన్‌= ఆహారపదార్థాలుగా; అజుండు= (బ్రహ్మదేవుడు; 
చేసెన్‌= ఏర్పరిచాడు; అని; అస్థలితంబుగన్‌= సుస్పష్టంగా (జారకుండా); మోయు= నినదించు (గట్టిగా వక్కాణించు); 
(శుతులన్‌= వేదాలను; కాదు+అనన్‌, వశమే= కాదు అని తిరస్కరించటానికి వీలు ఉన్నదా? 


తాత్సర్యం: మజీయును, పండ్లు, వేళ్లు, ధాన్యాలు, కూరలు వివిధ జంతు సంతతులు ప్రాణులకు ఆహారంగా 
(బ్రహ్మదేవుడు ఏర్పరచినట్టు వేదాలు నొక్కివక్కాణిస్తున్నాయి కదా! ఇక అట్టి వేదప్రామాణ్యాన్ని ఎట్లా తిరస్కరించ 


గలం? 


సీ. అనఘ! యౌశీనరుం డగు శిబి నిజగాత్ర । హింస నింద్రాగ్నుల కిడండె మాంస; 
మతనికి లేదయ్యె నయ్య యుత్తమ గతి? రంతిదేవుం డనురాజు తొల్లి 
యనుదినంబును గోసహస్రద్వయంబు. దా । వధియింపండే వేయి వత్సరములు; 
దురిత మమ్మహితాత్ము దొడరెనే? వేదార్థ । నిరతులై యత్యంత నియతు లైన 


తే. ధారుణీసురముఖ్యు లధ్వరములందు( । బశువరింపరే పశువుల: బరమపుణ్య 
గతులు గలుగవె వారికి? గడ(గి యగ్ను । లధికమాంసార్జు లని శ్రుతులందు వినమె! 55 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! జౌశీనరుండు+అగు, శిబి= ఉశీనరుని కుమారు డైన శిబి; నిజ, గాత్ర, హింసన్‌= 
తన దైన దేహాన్ని పీడించి; ఇంద్ర+అగ్నులకున్‌= ఇండద్రుడికీ, అగ్నికిన్నీ; మాంసము= మాంసము (తన దేహంనుండి కత్తితో 
కోసి తీసిన మాంసాన్ని); ఇడండె= ఇవ్వలేదా; ఉత్తమ, గతి= మంచి మార్గం (అనగా పుణ్యపదవి); అతనికిన్‌= (ఆ శిబికి); 
లేదు+అయ్యెన్‌+అయ్య?= అయ్యా! కలుగక పోయిందా?; తొల్లి= పూర్వకాలంలో; రంతిదేవుండు+అను, రాజు= రంతిదేవుడు 
అనేపేరు గల ప్రభువు; అనుదినంబును= (ప్రతిరోజు; గో, సహస్ర, ద్వయంబున్‌= రెండువేల ఆవులను; తాన్‌= తాను; వేయి, 
వత్సరములు= వేయిఏండ్లు; వధియింపండే= సంహరించలేదా; దురితము= పాపం; ఆ+మహిత+ఆత్మున్‌= ఆ గొప్ప ఆత్మకలవాడిని; 
తొడరెనే= పొందిందా?; వేద+అర్హ, నిరతులు+ఐ= వేదాలలోని భావాలను బాగా ఎరిగిన వారై; అతి+అంత, నియతులు+ఐన= 
మిక్కిలి గొప్ప దీక్షకలిగిన వారైన; ధారుణీ సుర ముఖ్యులు= (బ్రాహ్మణులలో ఉత్తములు; అధ్వరములందున్‌= యజ్ఞాలలో; 
పశువులన్‌= జంతువులను; పశువరింపరే= బలిఇవ్వలేదా?; వారికిన్‌= (అట్టి (బ్రాహ్మణోత్తములకు); పరమ, వుణ్య, 
గతులు+కలుగవు+ఎ= గొప్పవైన పుణ్యస్థానాలు లభించలేదా?; అగ్నులు= నిప్పులు; కడ(గ= పూని; అధిక, మాంస+అర్జులు+అని= 
మిక్కుటంగా మాంసాన్ని కోరుకొనేవి అని; (శుతులందున్‌= వేదాలలో; వినమె!= ఆలకించమా! 


తాత్పర్యం: పుణ్యాత్ముడ వైన ఓ కౌశికమునీ! ఉశీనరుడి పుత్రుడైన శిబిచక్రవర్తి తన శరీరంలోని మాంసాన్నే కోసి 
ఇం'ద్రుడికీ అన్నిహోత్రుడికీ ఇవ్వలేదా? ఆ శిబిచక్రవర్తికి పుణ్యం లభించలేదా? రంతిదేవుడు అనే మహారాజు 
పూర్వకాలంలో వేయి సంవత్సరాలపాటు (ప్రతిదినం రెండువేల ఆవులను వధించి సంతర్పణం చేయలేదా? ఆ 
మహానుభావుడికి పాపం చుట్టుకొన్నదా? వేదవేదాంగ పారంగతు లైన బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదులలో 
పశువులను సంహరించలేదా? వారికి పుణ్యలోకాలు సమకూరలేదా? అగ్నులు మాంసాహారాన్ని మిక్కుటంగా కోరేవి 
అని వేదాలు ఘోషించటం లేదా? అందుచేత మాంసాహారం కేవలహింసగా పరిగణించటానికి వీలు లేదు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


747 
క పితృదైవత కార్యములం । దతిభక్తిని మాంస మిడుట యర్దమునియు ద 
త్పితృదైవశేషములు స । మృతి భోజ్యము లనియు మునులమతములు గావే. 56 


ప్రతిపదార్థం: పితృ దైవత, కార్యములందున్‌= (శ్రాద్ధ క్రియలలోను, దేవతలకు బలినివేదన చేసే క్రియలలోనూ; అతిభక్తిని= 
మిక్కుటమైన పూజ్యభావంతో; మాంసము+ఇడుట= మాంసంపెట్టటం; అర్హము+అనియున్‌= సరైన పద్దతే అనిన్నీ; తద్‌+పిత్స, 
దైవశేషములు= ఆ విధంగా శ్రాద్దాలలో పితరులకు నైవేద్యం చేయగా మిగిలినవి, దేవతలకు నైవేద్యం చేయగా మిగిలినవి 
(అయినమాంసాలు); సమ్మతిన్‌= మంచిబుద్దితో; భోజ్యములు= భుబించదగినవి; అనియున్‌= అనిన్నీ; మునుల, 
మతములు+కావే= బుషీశ్వరుల అభిప్రాయాలే కదా. 


తాత్సర్యం: పితృదేవతలకు (శ్రాద్దక్రియలలో నైవేద్యంగా మాంసం సమర్పించటం సరైన పద్దతి అనిన్నీ, ఆ శ్రాద్దాలలో 


నివేదించబడిన పిమ్మట మిగిలిన మాంసం ఆహారంగా స్వీకరించదగింది అన్నీ పెద్దలైన బుషుల అభిప్రాయమే 


కదా. 


మ. హలికుం డెంతయు నోజతో దునంగ సీరాగ్రంబునం జోతి ప్రా 
ణు లనేకంబులు సచ్చు, హింస యది యౌనో కాదొ! వేయేల? మ 
ర్వులు నేలం జరియించుచో. బదములం ద్రొక్కంబడుం బెక్కు జం 
తులు హింసావిధి గాదనంగ వశమే దోషజ్ఞ! యూహింపుమా! 57 


ప్రతిపదార్థం: దోషజ్ఞ!= ఓ పండితుడా!; హలికుండు= వ్యవసాయదారుడు; ఎంతయున్‌= మిక్కుటమైన; ఓజతోన్‌= ఉత్సాహంతో; 
దునంగన్‌= దున్నగా; సీర+అ(గ్రంబునన్‌+చోంకి= నాగలికర్రు తాకి; ప్రాణులు+అనేకంబులు= సెక్కుబీవాలు; చచ్చు న్‌= 
మరణిస్తాయి; అది= (ఆవిధంగా నాగలి క్రిందబడి జీవాలు చావటం); హింస= ప్రాణిపీడ; జౌనో, కాదొ= అవునా? కాదా? అనేది 
చర్చించవలసిన విషయమేకదా; వేయి+ఏల= వేయిమాటలు ఎందుకు పలుకవలె?; మర్ష్యులు= మనుజులు; నేలన్‌+చరియించుచోన్‌= 
నేలమీద నడచేటప్పుడు; పెక్కు, జంతులు= అనేక జీవాలు; పదములన్‌= పాదాలతో (త్రొక్కన్‌+పడున్‌= (త్రొక్కివేయబడతాయి; 
హింసావిధి= ప్రాణిపీడనంజరిగేపద్దతి; కాదు+అనంగన్‌, వశమే= (అది) కాదు అని చెప్పటానికి వీలు ఉన్నదా?; ఊహింపుమా= 
యోచన చేయుము. 


తాత్సర్యం: ఓ పండితోత్తమా! నాగలితో రైతు భూమిని దున్నేటప్పుడు, ఆ నాగలికర్రును తాకి ఎన్ని జీవాలు 
చచ్చిపోవటం లేదు? అది హింస కాదని వాదించటానికి వీలున్నదా? తర్జన భర్జనలు అనవసరం. మనుజులు నేలపై 
నడచేటప్పుడు కూడ వేలకొలది ప్రాణులు చనిపోతున్నాయి. అది హింస కాదని వాదించటానికి వీలు లేదు కదా! 
ఈ విషయాన్ని దయచేసి నీవే ఆలోచించి తేల్చుకొనుము. 


విశేషం: ఇచట ధర్మవ్యాధుడు కౌళికుడిని, 'దోషజ్జ్ఞ అని సంబోధించాడు. దోషజ్ఞ అనే శబ్దానికి “పండితుడు” అని రూఢ్యర్థం. 
వాచ్యార్థం - దోషాలను ఎరిగినవాడు. ఈ (ప్రకరణంలో దోషజ్జ శబ్ద ప్రయోగంలోని స్వారస్యం గమనించదగింది. కౌశికుడు 
ధర్మవ్యాధుడిని మాంసవిక్రయాన్ని దోషంగా ఎన్నిఉన్నాడు గదా! 
చ. సలిలము లుర్వి యాకసము సర్వము జంతుమయంబు గావునం 

గలుగు నవశ్యమున్‌ సకలకర్మములందును హింస, హింసకుం 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


దొలంగిన దేహయాత్రయును దుర్హట మైనటు లుండు; నింతయుం 
దలంపరు హింస సేయ మని తారు తలంతురు గొంద టిమ్మహిన్‌. 58 


ప్రతిపదార్థం: సలిలములు= నీళ్లు; ఉర్వి= భూమి; ఆకసము= ఆకాశం; సర్వము= అంతయున్నూ; జంతుమయంబు= 
ప్రాణులతో కూడిఉన్నట్టిది; కావునన్‌= కాబట్టి; సకల, కర్మములందును= అన్ని పనులలోను; హింస= ప్రాణిపీడనం; 
అవశ్యమున్‌+కలుగున్‌= తప్పక ఏర్పడుతుంది; హింసకున్‌+తొలంగినన్‌= ్రాణిపీడనానికి దూర మైతే; దేహయాత్రయును= 
జీవితం నడపటం కూడ; దుర్భటము+ఐన+అటులు+ఉండున్‌= సాధ్యం కానట్టు తోస్తుంది; ఇమ్మహిన్‌= ఈ భూమిలో; 
కొందజు= కొంతమంది మనుషులు; ఇంతయున్‌+తలయరు= దీనిని ఆలోచించరు; హింస+చేయము+అని= ప్రాణిపీడన 
చేయము అని; తారు= తాము; తలంతురు= తలపోస్తారు. 


తాత్సర్యం: జలాలు, భూమి, ఆకాశం, అన్నీ ప్రాణుల సమూహాలతో నిండిఉన్నవి. కాబట్టి, అన్ని పనులలోను ఏదో 
కొంత హింస జరుగక తప్పదు. హింస అసలే చేయకుండ మానవజీవితం సాగించటం సాధ్యం కాదు. కొందరు 
ఈ విషయాన్ని గుర్తించక తాము ఎప్పుడూ ఎట్టి హింస చేయమని అహింసావ్రతుల మని అనుకొని భ్రమిస్తుంటారు. 


విశేషం: పాశ్చాత్యశాస్రజ్ఞులు ఇటీవలనే గాలిలో నీళ్లలో ఆకాశంలోను, వేలకువేలు సూక్ష్మజీవులు కలవని కనుగొన్నారు. ఈ 
విషయం నిష్కర్షగా నిర్వచించబడింది. 
క. పనివడి యహింస వ్రతముగ. । గొని వనమున నున్న మునులకుం దొడరదె హిం 

సనము తరుమూల ఫలశా । కనిపీడన మదియు హింస గాదొకొ తలంపన్‌. 59 


ప్రతిపదార్థం: పని+పడి= పూని; అహింస= ప్రాణులకు ఎట్టి పీడను చేయక పోవటం; (వ్రతముగన్‌+కొని= దీక్షగా పాటించటానికి 
పూనుకొని; వనమునన్‌+ఉన్న= అడవిలో నివసిస్తున్న; మునులకున్‌= బుషులకు; హింసనము= (ప్రాణులను హింసించటం; 
తొడరదె?= కలుగదా?; తల(పన్‌= యోచనచేయగా; తరు, మూల, ఫల, శాక, నిపీడనము+అదియున్‌= చెట్టు, వేళ్లు, పండ్లు, 
ఆకుకూరలు గట్టిగా తరగటం కోయటం అనేవి కూడ; హింస+కాదొకొ?= ప్రాణులను హింసించటం కాదా? 


తాత్సర్యం: తాము కేవలం అహింసావ్రతాన్నే పాటిస్తూ అరణ్యాలలో నివసిస్తున్నవారం అనుకొని కందమూల 
ఫలాలను ఆహారంగా స్వీకరించే మునులుకూడ నిజానికి అహింసావ్రతులు కాజాలరు. ఏలన, కందమూలఫలాలలో 
కూడ ప్రాణం ఉన్నది. అదికూడా జీవహింసయే అని యోచన చేస్తే తేటతెల్లం అవుతుంది. 
తే. హింస సేయనివాయడు లే. డిజ్జగమున । నొక్కండైనను, దమతమ, యోపినట్లు 

హింసతెరువున కెడంగల్లి యేగవలయు । నదియ చూవె యహింసనా నతిశయిల్లు. 60 
ప్రతిపదార్థం: ఈ+జగమునన్‌= ఈలోకంలో; హింస+చేయనివాడ= ప్రాణిపీడ చేయనివాడు; ఒక్కండు+ఐనను= ఒకడు 
కూడ; లేండు= లేడు; తమతమ+ఓపినట్టు= తమకు తామకు వీలు అయినట్టుగా; హింస తెరువునకున్‌+ఎడన్‌+కల్లి= 


ప్రాణిపీడ చేసే మార్గానికి దూరంగా ఉండి; ఏంగవలయున్‌= నడవాలి; అది+అ+చూవె= అట్టిదే సుమా; అహింస+నాన్‌= 


అహింస అనగా; అతిశయిల్లున్‌= శోభిల్లుతుంది. 


తాత్సర్యం: ఈలోకంలో హింస చేయనివాడు ఒకడైనా ఉండడు. అయినప్పటికిని తమకు వీలైనంతమేరకు హింస 
చేయకయే జీవయాత్ర సాగించాలి. ఆవిధంగా యథాశక్తి ప్రాణిపీడన చేయకపోవటమే “అహింస” అని చెప్పనొప్పును. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 749 


వ. ధర్మంబు బహుప్రకారం బై యుండు దదీయసూక్ష్మగతి దురవబోధంబు; గావున శ్రుతిప్రమాణంబువలనను 
వృద్దాచారనిదర్శనంబులను నెటింగికొనునది. 61 


ప్రతిపదార్థం: ధర్మంబు= ధర్మం (లోకమును మంచిస్థితిలో నిలబెట్టేది); బహుప్రకారంబు+ఐ+ఉండున్‌= ఎన్నో రీతులలో 
ఉంటుంది; తదీయ, సూక్ష్మ, గతి= ఆ(ధర్మంయొక్క) అగోచరమైనంత అల్పరూపత్వంయొక్క నడక; దురవబోధంబు= 
తెలియజాలనట్టిది; కావునన్‌= కాబట్టి; (శ్రుతి, ప్రమాణంబువలనను= వేదాలయొక్క నిరూపణంమూలంగానూ; వృద్ద+ఆచార, 
నిదర్శనంబులనున్‌= పెద్దల నడవడికలవలన ఏర్పడిన ఉదాహరణలవలననూ; ఎజింగి కొనునది= తెలియునది. 


తాత్సర్యం: ధర్మాన్ని తెలియటం కష్టం. ధర్మం పెక్కురకాలుగా ప్రవర్తిల్లుతుంది. ధర్మసూక్ష్మత తెలియరానట్టిది. 
కాబట్టి ధర్మాన్ని తెలియటానికి వేదాల ప్రమాణం, పెద్దల నడవడిక, ఆధారాలుగా గ్రహించదగును. 


విశేషం: ఇచట - 'వేదప్రమాణము” అనే ప్రయోగం మిక్కిలి అర్ధవంతమైనది. చార్వాకులు మున్నగు నాస్తికులు హేతువాదులు 
ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు. వేదప్రమాణాన్ని అంగీకరించరు. (ప్రాచీనులు తార్కికులు సత్యనిరూపణానికి 
కొన్ని ప్రమాణాలను నిర్వచించారు. అందులో ముఖ్యమైనవి: 1. (ప్రత్యక్షం, 2. అనుమానం, 3. ఉపమానం, 4. శబ్దం, 
5. అర్జాపత్తి 6. అనుపలబ్ది, 7. సంభవం, 8. ఐతిహ్యం. ఇందు మొదటి నాలుగింటిని తార్కికులు, ఆరింటిని వేదాంతులు, 
ఎనిమిదింటిని పౌరాణికులు అంగీకరిస్తారు. శబ్దప్రమాణం అనగా [శ్రుతిప్రమాణం. 


టి. భూతహితంబుగా( బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు; ద 
ద్జూతభయాస్పదం బగు ప్రభూతపుసత్యము బొంకు నట్ల; ప్రా 
ణాతురు€ దైనచోల బరిణయంబునయందును బల్ము బొంకు స 
త్యాతిశయంబ యండ్రు; మహితాత్మక! యిట్టివి ధర్మసూక్ష్మముల్‌.' 62 


ప్రతిపదార్థం: మహిత+ఆత్మక!= గొప్పఆత్మకలవాడా!; భూత, హితంబుగాన్‌= జీవులకు మేలుకలిగించేటట్టుగా; పలుకు= 
మాట్లాడే; బొంకును= అసత్యం కూడ; సత్యఫ లంబున్‌+ఇచ్చున్‌= నిజం పలికిన ఫలితాన్నే ఇస్తుంది; తద్‌+భూత, 
భయ+ఆస్పదంబు+అగు= ఆ జీవులకు భీతికి నెలవైన; ప్రభూతము+సత్యము= ప్రభూతపు సత్యము= గొప్ప దైన నిజం; 
బొంకు+అట్టు+అ= అసత్యం వంటిదే; ప్రాణ+ఆతురుండు+ఐనచోన్‌= ప్రాణం పోవునేమో అనే భయం కలిగి నప్పుడు; 
పరిణయంబునఅందున్‌= పెండ్లిలోనూ; పల్కు= వచించే; బొంకు= అసత్యం; సత్య+అతిశయంబు+అ= సత్యంకంటె గొప్పదే; 
అండ్రు= అంటారు; ధర్మసూక్ష్మముల్‌= ధర్మాన్ని ప్రస్తరించేటప్పుడు ఏర్పడే అగోచరా లైన ముఖ్యమైన చిన్న అంశాలు; ఇట్టివి= 
ఇటువంటివి. 


తాత్సర్యం: ఓ మహానుభావా! ధర్మాన్ని ప్రస్తరిస్తే అగోచరా లైనను ముఖ్యమైన చిన్న అంశాలుగా విడివడుతుంది. 
ప్రాణికోటికి మేలు జరగటానికై చెప్పబడిన అసత్యం సత్యం కంటె కూడ గొప్పది. ప్రాణికోటికి కీడు గలిగించే 
సత్యం అసత్యంతో సమానం. ప్రాణరక్షణకూ వివాహం జరిపించటానికీ ఆడిన అసత్యం సత్యం కంటె ఘనమైనది. 
ఇవి ధర్మ సూక్ష్మాలు సుమా! 


విశేషం: భాగవతంలో శుక్రప్రోక్తమైన సుప్రసిద్దపద్యం ఇప్పట్టున స్మరింపదగింది - “వారిజాక్షులందు వైవాహికములందు । 
ప్రాణవిత్రమాన భంగమందు చకిత గోకులా[గ్రజన్మరక్షణయందు । బొంకవచ్చు నఘము వొంద దధిప!” భాగవతంలోని ఈ 


nel శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యం వామన చరిత్రఘట్టంలోనిది. భారత పద్యంలో చెప్పబడిన తాత్సర్యంలో పరోపకారపారీణతతో కూడిన విశ్వ[శ్రేయం, 
స్వార్థరహితమైన త్యాగం జీవనాడి. 


వ. అని తెలిపి మటియు నతండు. 63 


ప్రతిపదార్థం: అని తెలిపి= అని వివరించి చెప్పి; మజీయున్‌= వెండియును; అతండు= (ఆ ధర్మవ్యాధుడు). 


తాత్పర్యం: అని తెలియజెప్పి ధర్మవ్యాధుడు ఇంకా (ఇట్లా అన్నాడు). 


క 'ఒప్పెడునది యైనను గడు । నొప్పనియది యైన నిజకులోచితపథముం 
దప్ప( దగదండ్రు ధార్షికు । లప్పని నిజభాగ్యవిహిత మని యుండందగున్‌. 64 


ప్రతిపదార్థం: ధార్మికులు= ధర్మంతోకూడిన నడవడి కలవారు; ఒప్పెడున్‌+అది+ఐనను= సరిపడునట్టిది అయినను; కడున్‌= 
మిక్కిలి; ఒప్పని+అది+ఐనన్‌= సరిపడనట్టిదే అయినను; నిజ, కుల+ఉచిత, పథమున్‌= తనకులానికి తగినట్టి మార్గాన్ని; 
తప్పన్‌+తగదు+అండ్రు= తప్పరాదు అని చెప్పుతారు; ఆ+పని= ఆకార్యం (అనగా కులవృత్తి; నిజ, భాగ్య, విహితము= 
తనఅదృష్టంచేత ఏర్పడింది; అని= అని తలపోసి; ఉండన్‌+తగున్‌= ఉండదగును. 


తాత్సర్యం: తన కులవృత్తి సరిపడేది కావచ్చును; సరిపడనిది కావచ్చును. ఎట్టయినా అట్టికులవృత్తిని వీడరా దని 
ధార్మికులు చెప్పుతారు. అట్టి కులవృత్తి తనకు దైవంచేత ఏర్పరచబడినట్టుగనే భావించుకొనాలి. 


క. విను, పూర్వకర్మఫలములు । దనకు వశము గాక పొందు. దటితో వానిం; 
గనుంగొననేరక మూఢుండు । దన కాపద యైనచోట దైవము దూటున్‌. 65 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; పూర్వ, కర్మఫలములు= లోగడ చేసిన కర్మలవలన ఏర్పడిన ఫలాలు; తనకున్‌ 
వశము+కాక= తనకు శక్యంగాకుండగా; తణీతోన్‌= తగిన సమయంలో; పొందున్‌= అనుభవిస్తాడు; మూఢుండు= అవివేకి; 
వానిన్‌= అట్టివాటిని అనగా అట్టి పూర్వకర్మఫలాలను; కనుంగొననేరక= అరయజాలక; తనకున్‌+ఆపద+ఐన, చోటన్‌= తనకు 
విపత్తు ఏర్పడిన చోట; దైవమున్‌= దేవుడిని; దూణున్‌= నిందిస్తాడు. 


తాత్సర్యం: ఎవడు చేసిన కర్మలఫలితం వాడు అనుభవించక తప్పదు. వాటిని ఆపటానికి ఎవరికీ శక్యం కాదు. 
ఆయా వేళల అవి సంప్రాప్తిస్తాయి. ఆ సంగతి తెలియని మూఢుడు తనకు ఆపదవచ్చినప్పుడు దేవుడిని దూషిస్తాడు. 


విశేషం: కర్మ సిద్దాంతంలో భగవంతుడు కేవలం సాక్షిమా(త్రుడే. ప్రతిజీవి తాను చేసిన కర్మలనుబట్టి ఫలితాలను అనుభవించక 
తప్పదు. 
తే.  కార్యఫలములయెడ. దాన కర్త ననుట । కడు నెజుంగమి. జువ్వె! తాం గర్తయేని 

తగిలి తనదైన కార్యజాతంబు నెల్లం।; జెడక ఫలియించునట్లుగా. జేయరాదె! 66 
ప్రతిపదార్థం: కార్యఫలముల+ఎడన్‌= చేసిన పనులయొక్క ఫలితాలను పొందటంలో; తాను+అ= తానే; కర్తన్‌+అనుట= చేసే 


సామర్థ్యం కలవాడను; అనుట= అని భావించటం; కడున్‌= మిక్కిలి; ఎటు(గమిన్‌+చువ్వె= అజ్ఞానంచేత సుమా!; తాన్‌= 
తాను; కర్త+ఏని= తానే పనులను నిర్వహించే సమర్ధుడు అయితే; తగిలి= పూని; తనదు+ఐన= తాను చేయునట్టివైన; కార్య, 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 751 


జాతంబున్‌+ఎల్లన్‌= అనేక రకాల పనులు అన్నియున్నూ; చెడక= వ్యర్థం కాకుండగా; ఫలియించున్‌+అట్టుగాన్‌+చేయన్‌రాదె= 
విజయం పొందునట్టుగనే చూడరాదా? 


తాత్సర్యం: తాను చేసే పనులు కొన్ని ఫలిస్తాయి; కొన్ని ఫలించవు; కాబట్టి తాను చేసే పనులయొక్క జయాపజయాలు 
తన సామర్థ్యంమీదనే ఆధారపడి ఉంటాయి అని భావించటం అజ్ఞానం కదా! అట్టుగాక, తాను చేసేపనులకు తానే 
సర్వసమర్దుడైన యెడల, అన్ని పనులలో విజయాన్నే సాధించవచ్చును కదా! 


వ. అది యెట్లంటేని. 67 
తాత్సర్యం: అది ఏవిధంగా జరుగుతుంది అని నీ వడిగితివా (సమాధానం ఇదిగో). 


సీ, నీతిమంతులు ధర్మనిరతులు దక్షులు | నగువారు సేయు కార్యములు గొన్ని 
సిద్ధి. బొందవు, దుష్టచిత్తులు క్రూరు లై; చేయం గొన్ని విశేషసిద్ధి. బొందు; 
నూరక యుండంగ నొందు. గొందటి విపు । లార్టముల్‌; గొంద జాయాస పడియు 
నిష్పలారంభు లై నిలుతురు; గొందటు । పేదవారికి. బ్రజ పెల్లు వొడము 


తే. నర్జవంతులు గొందటి కర్ణి నధిక । దానములు ధర్మములు సువ్రతములు( జేయ 
బ్రజలు వుట్టరు; విను మిట్టిభంగి సుమ్ము । కర్మఫల మాత్మతంత్రంబు గాక యుండు. 68 


ప్రతిపదార్థం: నీతిమంతులు= న్యాయమైన నడవడిక కలవారు (యథోచిత మైన తత్తాన్ని ఎటిగి పాటించేవారు); ధర్మనిరతులు= 
ధర్మంలో దీక్ష కలవారు; దక్షులున్‌+అగువారు= సామర్థ్యం కలవారు; చేయు, కార్యములు= చేసే పనులు; కొన్ని= కొన్ని(పనులు); 
సిద్దిన్‌+పొందవు= జయ(ప్రదాలు కావు; దుష్ట చిత్తులు= చెడ్డ మనస్సుకలవారు; క్రూరులు+ఐ= హింసతో కూడినట్టి భయంకర 
మైన కృత్యాలు చేసేవారును ఐ; చేయన్‌= ఆచరించగా; కొన్ని= కొన్ని(పనులు); విశేషసిద్దిన్‌*పొందున్‌= గొప్ప విజయం 
పొందుతాయి; ఊరక+ఉండంగన్‌= ఏపని చేయకుండ ఉన్నా; కొందజన్‌= కొంతమందిని; విపుల+అర్థముల్‌= గొప్ప ధనాలు 
(విజయాలు); ఒందున్‌= పొందుతాయి; కొందణు= కొంతమంది; ఆయాసపడియున్‌= (శ్రమ పడికూడా; నిష్పల+ఆరంభులు+ఐ= 
ఫలం శూన్యం అయిన ప్రయత్నాలు కలవారై; నిలుతురు= ఉంటారు; కొందజు= కొంతమంది; పేదవారికిన్‌= దరిద్రులకు; 
ప్రజ= సంతానం; పెల్లు+పొడమున్‌= అధికంగా కలుగుతుంది; అర్థవంతులు కొందణకున్‌= ధనవంతు లైన కొంతమందికి; 
అర్థిన్‌= కోరికతో; అధిక, దానములు, ధర్మములు, సువ్రతములున్‌+చేయన్‌= ఎక్కువగా తమ (ద్రవ్యాలను ఇతరులకు 
ఉచితంగా పంచిపెట్టి పలువురకు ఉపయోగపడే మంచిపనులు; మంచినోములు చేసినను; ప్రజలు+పుట్టరు= సంతానం 
కలుగదు; వినుము; కర్మఫలము= లోగడ చేసిన కర్మలవలన ఏర్పడేఫలితం; ఇట్టిది+సుమ్ము= ఇటువంటిది సుమా; (కర్మఫలము) 
ఆత్మతం(త్రంబు= తన ఇష్టానుసారంగా నడచేది; కాక+ఉండున్‌= కానట్టిది. 


తాత్పర్యం: 'ఆ కర్మఫలకరృత్వం ఎటువంటిది?” అని నీవు అడిగితే నా సమాధానం వినుము. ఈ ప్రపంచంలో 
అన్నివిషయాలు ఏ యే రీతులలో జరుగుతాయో ఆ యా పద్దతులను న్యాయాన్ని తెలిసి ప్రవర్తించేవారున్నూ, 
ధర్మాత్ములున్నూ, సామర్థ్యంకలవారున్నూ చేసే పనులు కొన్ని జయ(ప్రదాలు కాకపోవచ్చును. దుర్మార్గులు, క్రూరులు, 
అవివేకులు అయిన వారు చేసే పనులు కొన్ని విజయవంతాలు కావచ్చును. కొందరు, ఏపనీ చేయక ఊరకే 
కూర్చొని ఉన్నప్పటికీ, వారికి ఐశ్చర్యవిజయాలు లభించవచ్చును. కొందరు ఎంతో కష్టించి, గొప్ప పరిశ్రమ చేసినా 


న్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


వారికి జయం లభించదు. నిరుపేదలకు మిక్కుటంగా సంతానం కలుగుతుంది. ధనవంతులైన కొందరికి దానధర్మాలు 
యజ్ఞయాగాలు ఎన్ని చేసినా, సంతానం కలుగదు. ఇది కర్మవిపరిపాకం. తన అభీష్టానుసారంగా కర్మఫలం 
లభించదు. 


క్ర పురుషుడు కర్మాధీనత | నరుగక తనవశమ యనిన నాపదలు రుజల్‌ 
మరణంబును నివి యేమియు । బొరయక యుండంగ బ్రదుకంబోలదె చెపుమా! 69 


ప్రతిపదార్థం: పురుషుండు= మనుజుడు; కర్మ+అధీనతన్‌= లోగడ చేసిన కర్మలవలన ఏర్పడే పరిపాకానికి లోబడి; అరుగక= 
ప్రవర్తింపక; తన, వశము+అ+అనినన్‌= అంతయు తన అధీనంలోనే ఉన్నది అనినట్టయితే; ఆపదలు= విపత్తులు; రుజల్‌= 
రోగాలు; మరణంబును= చావును; ఇవి= (పైన చెప్పబడినవి); ఏమియున్‌+పొరయక+ఉండంగన్‌= ఏవియు సంప్రాప్తించకుండగా, 
(బ్రదుకన్‌+పోలదె= జీవించరాదా; చెపుమా= వచించవయ్యా. 


తాత్పర్యం: మనుజుడు కర్మాధీనుడు కాకుండగా, తన ఇష్టప్రకారమే అంతా తీర్చిదిద్దుకోగలిగితే - తనకు 
ఇక్కట్టులు, రోగాలు, చావు మున్నగునవి ఏవీ సంప్రాప్తించకుండానే జీవితాన్ని గడపవచ్చునుగదా? నీవే చెప్పుము. 


ఆ. కర్మవశత( జూవె కలుగు దేహము; దేహ । వర్తనంబు కర్మవశత( బుట్టు; 
దేహపాత మైన దేహస్టు( డగు జీవు(। డరుగు€ గర్మవిహిత మైన యెడకు'. 70 


ప్రతిపదార్థం: దేహము= శరీరం; కర్మవశతన్‌+చూవె= లోగడ చేసిన కర్మలవలన ఏర్పడే పరిపాకంచొప్పుననే; కలుగున్‌= 
ఏర్పడుతుంది; దేహవర్తనంబు= శరీరపు నడవడిక; కర్మవశతన్‌+పుట్టున్‌= కర్మకు లోబడి ఏర్పడుతుంది; దేహపాతము+ఐనన్‌= 
దేహంపడిపోయినప్పుడు అనగా మరణించినప్పుడు; దేహస్టుండు+అగు, జీవుండు= దేహంలో ఉన్న ఆత్మ; కర్మ, విహితము+ఐన+ 
ఎడకున్‌= కర్మంచేత ఏర్పడిన చోటుకు; అరుగున్‌= వెళ్ళుతాడు. 


తాత్పర్యం: పూర్వం చేసిన కర్మవిపరిపాకంచేతనే మానవశరీరం ఏర్పడుతుంది. శరీర ప్రవర్తనకూడా కర్మపరిపాకాన్ని 
బట్టియే ఏర్పడుతుంది. మరణించిన పిదప బీవుడూ తన కర్మపరిపాకం నిర్దేశించిన చోటికే వెళ్ళుతాడు. 


నిశేషం: పూర్వజన్మలో చేసిన కర్మలను బట్టియే మనుజులకు మరుజన్మ కలుగుతుంది. ఆ జన్మలో మనుజుడి (ప్రవర్తనకు 
పూర్వజన్మకర్మపరిపాకమే మూలం. “బుద్ధిః కర్మానుసారిణీ! 
వ. అనినం గౌశికుండు 'జీవుం డెట్టివాణి డని యడిగిన లుబ్దకుం డి ట్లనియె. 71 
ప్రతిపదార్థం: లుబ్దకుండు= బోయవాడు; 
తాత్సర్యం: అని ధర్మవ్యాధుడు చెప్పగా, కౌశికుడు జీవుడు ఎటువంటివాడు?' అని ప్రశ్నించాడు. తిరిగి ధర్మవ్యాధుడు 
ఈ విధంగా సమాధానం చెప్పాడు. 

ధర్మవ్యాధు(డు కౌశికునకు బీవలక్షణంబులు సెప్పుట (సం. 3-200-26) 


క. “విను జీవుండు సనాతను(। డనఘుండు నిజకర్మవశత నధ్రువదేహం 
బున బొందు దేహపాతం । బున నెప్పుడు. జెడం డతండు భూసురవర్యా! 72 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 753 


ప్రతిపదార్థం: భూసురవర్యా!= ఓ (బ్రాహ్మణోత్తమా!; విను; జీవుండు= జీవుడు; సనాతనుండు= శాశ్వతంగా ఉండేవాడు; 
అనఘుండు= పాపంలేనివాడు; నిజ, కర్మ, వశతన్‌= తనకర్మకు లోబడి; అధ్రువ, దేహంబునన్‌+పొందున్‌= శాశ్వతంగాని 
అనగా నశించే శరీరాన్ని పొందుతాడు; దేహ, పాతంబునన్‌= మరణించినప్పుడు; ఎప్పుడున్‌= ఎప్పుడున్నూ; అతండు= 
(ఆ జీవుడు) చెడండు= నశించడు. 


తాత్సర్యం: బ్రాహ్మణులలో ఉత్తముడవైన ఓ కౌశికమహర్షీ! వినుము. జీవుడు శాశ్వతంగా ఉండేవాడు. పాపరహితుడు. 
అతడు తన కర్మవశాన అశాశ్వతమై నశించే శరీరాన్ని తాలుస్తాడు. దేహం మరణసమయాన నశిస్తుంది కాని శాశ్వతు 
డైన ఆ జీవుడు నశించడు సుమా! 


క. ఈ యొదలు విడిచి వేటొక | కాయము. గైకొని శరీరి కర్మవశగతిం 

బోయి సుఖదుఃఖములు గను; | బాయక వెండియును దేహబంధము. బొందున్‌.” 73 
ప్రతిపదార్థం: ఈ+ఒడలు= ఈ దేహం; విడిచి= వదలిపెట్టి; వేణు+ఒక, కాయమున్‌= ఇంకొక శరీరాన్ని; కైకొని= స్వీకరించి; 
శరీరి= శరీరం ధరించిన జీవుడు; కర్మ, వశ, గతిన్‌= కర్మకు లోబడిన తెరువున; పోయి= వెడలి; సుఖ, దుఃఖములు+కనున్‌= 


సాఖ్యాన్నీ, శోకాన్నీ పొందుతాడు; పాయక= విడువక; వెండియును= మరల మరల; దేహ బంధమున్‌= పునర్జన్మను; పొందున్‌= 
పొందుతాడు. 


తాత్సర్యం: ఈ శరీరాన్ని విడిచి, జీవుడు తాను చేసిన కర్మకు అనురూప మైన ఇంకొక జన్మలో సుఖదుఃఖాలను 
అనుభవిస్తాడు. అట్లే అతడు ఎన్నో జన్మలు పొందుతాడు.” 


వ. అనిన విని బ్రాహ్మణుండు లుబ్దకునితోడం 'బుణ్యపాపానురూపంబు లయిన దేహబంధంబు లెట్టి? వనిన 
వాడి ట్లనియె. 74 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; (బ్రాహ్మణుండు= (కౌశికుడు); విని; లుబ్బకునితోడన్‌= వ్యాధుడితో; పుణ్య, 


పాప+అనురూపంబులు+అయిన= పుణ్యానికీ, పాపానికీ తగినవి అయిన, దేహబంధంబులు= జన్మలు; ఎట్టివి?= ఏవిధాలైనవి?; 
అనినన్‌= అని అడుగగా; వాండు= (ధర్మవ్యాధుడు); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఆ మాటలు విని, కౌశికుడు ధర్మవ్యాధుడిని మరల ఈ విధంగా 
ప్రశ్నించాడు. 'పుణ్యకర్మలవలన ఎట్టి పునర్జన్మ ఏర్పడుతుంది? పాపకర్మలవలన ఏర్పడే మరు జన్మ ఎటువంటిది?” 
అని. ధర్మవ్యాధుడు ఆ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 
చ. 'స్థిరమగు పుణ్యకర్మమున దేవభవం బగు( బుణ్యపాప సం 

కరమున మానుషత్వ మగు(, గల్మషముల్‌ పశుకీట భావముం 

బొరయంగం జేయు; నిప్పగిది( బుట్టుచు. జచ్చుచు మోహవార్దిలో. 

దిరుగుచునుండు( గాని యొకతీరము సేరండు జీవుం డెన్న(డున్‌. 75 


ప్రతిపదార్థం: స్థిరము+అగు, పుణ్య, కర్మమునన్‌= శాశ్వతమైన పుణ్యం కలిగించే పనులవలన; దేవభవంబు+అగున్‌= దేవతా 
జన్మ ఏర్పడుతుంది; పుణ్య, పాప, సంకరమునన్‌= పుణ్యపాపాలతో మిశ్రితమైన కర్మవలన; మానుషత్వము+అగున్‌= 


75d శ్రీమదాంధ్ర మహాభారతము 


మనుజులకు సంబంధించిన (జన్మ) కలుగుతుంది; కల్మషముల్‌= పాపాలు; పశు, కీట, భావమున్‌= జంతువులకు పురుగులకు 
సంబంధించిన జన్మలను; పొరయంగన్‌+*చేయున్‌= సంభవింపజేస్తాయి; ఈ+పగిదిన్‌= ఈరీతిగా; పుట్టుచున్‌, చచ్చుచున్‌, 
మోహ, వార్టిలోన్‌= (భ్రాంతి అనే సముద్రంలో; తిరుగుచున్‌+ఉండున్‌+కాని= పరిభ్రమిస్తుంటాడే కాని; జీవుడు; ఎన్నండున్‌= 
ఎప్పటికిని; ఒక, తీరము+చేరండు= ఒక గట్టుకు చేరుకొనడు. అనగా జన్మరాహిత్యాన్ని పొందలేడని భావం. 


తాత్సర్యం: శాశ్వత మైన పుణ్యకార్యాలు చేస్తే దేవలోకంలో జన్మ లభిస్తుంది. పుణ్యాలు పాపాలు కలగలిపి చేస్తే 
మనుజజన్మ కలుగుతుంది. కేవలం పాపాలే చేస్తే, జంతువులుగా పురుగులుగా పుట్టుతారు. ఈ విధంగా జీవుడు 
పుట్టుతూ చస్తూ సదా సంసారమనే భ్రాంతిసాగరంలో తిరుగాడుతాడే కాని ఎన్నటికిని ఒక ఒడ్డు చేరుకొనలేడు. 


చ. ఇది సకలంబు( గాంచి బుధు దెన్న(డు( బాపము పొంత. బోక ని 
ర్మదనిరహంక్రియాతు(డును మత్సరదూరుండు నై చరించు. బెం 
పొదవ(గ ధర్మమార్గమున నొయ్యన ధర్మము తీ పెటింగి తా 
వదలడు సత్రియావిధము వారక యెక్కు డొనర్లు ధర్మముల్‌. 76 


ప్రతిపదార్థం: బుధుండు= పండితుడు; ఇది= దీనిని (జీవుడు మోహసముధద్రంలో పడి చావుపుట్టుకల చక్రంలో తిరుగుతూ 
ఉండటాన్ని); సకలంబున్‌= అంతటిని; కాంచి= చూచి, గమనించి; ఎన్నండున్‌= ఏనాడుకూడా, ఎప్పుడుకూడా; పాపము, 
పొంతన్‌= దోషమైన పని దగ్గరకు; పోక= పోకుండా; నిర్మద, నిరహం[క్రియా+ఆత్ముండును= పొగరులేని, అన్నింటికీ నేనేకర్తననే 
అహంకారంలేని, చిత్తంకలవాడున్నూ; మత్సర, దూరుండును+ఐ= అసూయ లేనివాడున్నూఅయి; పెంపు+ఒదవంగన్‌= అభివృద్ధి 
కలిగేటట్టు; ధర్మమార్గమునన్‌= ధర్మం తప్పనిబాటలో; చరించున్‌= నడుస్తాడు; ఒయ్యన= (క్రమంగా; ధర్మము, తీపు+ఎజింగి= 
ధర్మంలోని రుచి మరిగి; సత్‌+(క్రియా, విధమున్‌= మంచిపనులు చేసే పద్దతిని; త్రా(న్‌)= తాను; వదలండు= వదలిపెట్టడు; 
వారక= ఆపకుండా; ఎల్లప్పుడూ, ధర్మముల్‌= విధివిధానంగా ఉండే పనులు; ఎక్కుడు= అధికంగా; ఒనర్చున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: జీవుడు మోహసముద్రంలో పడి చావుపుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటాడన్న సంగతి నంతా 
పండితుడైనవాడు బాగా గమనించి ఎప్పుడూ పాపపు పనులజోలికి పోకుండా, పొగరు అహంకారంలేని మనస్సుతో, 
అసూయను వదలిపెట్టి ధర్మమార్గంలో నడుస్తూ పెంపును పొందుతాడు. అట్లా ధర్మాన్ని ఎల్లపుడూ ఆచరించటం 
వలన దానిలోని రుచిని మరుగుతాడు. దానివలన మంచిపనులు సదా చేస్తుంటాడు. ధర్మకార్యాలను ఎక్కువగా 
చేస్తుంటాడు. 
చ. చిరముగ ధర్మముల్‌ నడప. జిత్తము దేటు( బ్రసన్నచిత్తు. డై 

పరువడి నింద్రియారముల భంగులు రిత్తలుగా నెటింగి చె 

చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్యశీలతం 

బరిణతి నొందు బొందు బిదపం బరమార్దపదప్రభావమున్‌.” 77 


ప్రతిపదార్థం: చిరముగన్‌= చాలకాలం; ధర్మముల్‌= లోకాన్ని మంచి స్థితిలో నిలబెట్టే పనులను; నడపన్‌= ఆచరించగా; 
చిత్తము= మనస్సు; తేజున్‌= నిర్మలమౌతుంది; ప్రసన్న చిత్తుండు+ఐ= తేరుకొనిన మనస్సు కలవాడై; పరువడిన్‌= (శ్రద్దతో; 
ఇం(దియ+అర్థ్హముల భంగులు= విషయసుఖాలకు సంబంధించిన భావాల రీతులు; రిత్తలుగాన్‌= వ్యర్థాలైనవిగా; ఎటీంగి= 
తెలిసికొని; చెచ్చెరన్‌= శీఘ్రంగా; అవి= (ఆ ఇం(ద్రియార్జాలు); అంత+పట్టు= అంతమేరకు; నిరసించి= త్యజించి; తపస్‌+దమ, 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 755 


సత్య, శీలతన్‌= చిత్త ప్రసాదాన్నిగలిగించే శరీరక్షేశం మున్నగు పనులచేత, ఇంద్రియని[గ్రహంచేత, నిజాన్ని సదా భాషించే 
స్వభావంచేత; పరిణతిన్‌+ఒందున్‌= గొప్పవికాసాన్ని పొందుతాడు; పిదపన్‌= తదుపరి; పరమ+అర్థ, పద, (ప్రభావమున్‌= 
మిక్కిలిగొప్పదైన ఆధ్యాత్మికమైన ఉన్నతి యొక్క మహిమను; పొందున్‌= ఏర్పరచుకొంటాడు. 


తాత్పర్యం: చిరకాలం ధర్మాలను ఆచరించటంవలన మనస్సు నిర్మల మౌతుంది. చిత్తం ప్రశాంతిని బొందటంచేత, 
ఇం(ద్రియ సౌఖ్యాలు వ్యర్ణాలైనవి అని తెలుస్తుంది. అట్టి జ్ఞానం లభించిన వెంటనే వాటిని విడనాడి తపస్సు, 
ఇం(దియనిగ్రహం, సత్యవ్రతం, మున్నగు సద్గుణాల చేత ఆధ్యాత్మికమైన ఉన్నతస్థితి మహిమ గోచరిస్తుంది. 
అదియే గొప్ప పరిణత స్థితి.” 

వ. అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె. 78 
తాత్సర్యం: అనగా ఆ ఉత్తమబ్రాహ్మణుడైన కౌశికుడు ధర్మవ్యాధుడితో ఈవిధంగా అన్నాడు. 


ఆ. “ఇంద్రియంబు లనంగ నెయ్యవి? యవి నిగ్ర। హింపకున్న( బాప మేమి దొడరు? 

వాని నిగ్రహించువానికి నగు ఫలం । బెట్టి? దనిన నాత. డిట్టు లనియె. 79 
ప్రతిపదార్థం: ఇంద్రియంబులు+అనంగన్‌+ఎయ్యవి?= ఇంద్రియాలు అనగా ఏవి?; అవి= (ఇంద్రియాలు); ని[గ్రహింపకున్నన్‌= 
అదుపులో పెట్టకుంటే; పాపము+ఏమి+తొడరున్‌= ఎట్టి దురితం సం[క్రమిస్తుంది; వానిన్‌= (ఇంద్రియాలను); నిగ్రహించువానికిన్‌= 
లోబరచుకొనే వాడికి; అగు ఫలంబు= లభించే ఫలం; ఎట్టిది= ఏవిధమై నట్టిది; అనినన్‌= అనగా (అని కౌశికుడు అడుగగా); 
ఆతండు= (ధర్మవ్యాధుడు); ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: “ఇంద్రియాలు అనగా ఏవి? ఇంద్రియాలను అదుపులో పెట్టకపోతే కలిగే పాప మేమి? వాటిని 
నిగ్రహించేవాడికి కలిగే లాభ మేమి?” అని అడిగిన కౌశికుడి ప్రశ్నలకు ధర్మవ్యాధుడు ఈవిధంగా సమాధానం 
ఇచ్చాడు. 


నిశేషం: ఇం[ద్రియాలు అయిదు+అయిదు= పది. జ్ఞానేంద్రియాలు అయిదు; త్వక్కు, చక్షువు, (శోత్రం, జిహ్వ, ఘ్రాణం, 
కర్మేంద్రియాలు అయిదు: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. మనస్సుతో కూడి ఏకాదశేంద్రియాలుగా ప్రాచుర్యం. 
కు “విను విషయజ్ఞానమునకు | ననయంబును మనసు మూల; మది కామక్రో 

ధనిరూఢ మగుచు( బురుషుని | ననిశము నెలయించు నింద్రియార్దక్రియలన్‌. 80 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; విషయ, జ్ఞానమునకున్‌= ఇం(ద్రియార్జాల తెలివిడికి; అనయంబును= ఎల్లప్పుడును; 
మనసు= చిత్తం; మూలము= ఆధారం; అది= (ఆ మనస్సు); కామ, (క్రోధ, నిరూఢము+అగుచున్‌= కోరికలతో, కోపతాపాలతో 


కూడుకొన్నది కావటంచేత; ఇంద్రియ+అర్హ, (క్రియలన్‌= ఇం(ద్రియభోగాలకు సంబంధించిన పనులలో; పురుషునిన్‌= మనుజుడిని; 
అనిశమున్‌= ఎల్లప్పుడు; ఎలయించున్‌= (ప్రవేశపెడుతుంది. 


తాత్సర్యం: 'ఇంద్రియార్జాల తెలివిడికి ఆధారమైనది మనస్సు. అది కోరికలతో, కోపతాపాలతో కూడితే మనుజుడిని 
విషయభోగాలవైపు తరలిస్తుంది. 


nie శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇం[ద్రియార్జాలు అయిదు. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం. 


సీ, ఇంద్రియార్ధంబుల కెలసిన పురుషుండు । గాఢరాగంబున( గరంగుచుండు; 
రాగంబువలనం దిరంబగు లోభంబు । లోభియై కరుణకు లోనుగాండు; 
మటి సముద్దతవృత్తి మరగు( బాపక్రియ( । దగువారు సెప్పెడి తగవు విన(డు; 
కుజనుల దెసం బ్రీతి గొజిలు( దుల్యంబులు । గాకుండు వాజ శ్రనఃకర్మభంగు; 


ఆ. లిహమునందు( బుణ్యహీను(డై చెడిపోవు. । బరమునందు దుఃఖభరము నొందు; 
గాన యింద్రియార్దగతి. బోక సాధుసం । సర్గం జేసి సుగతి( జనుట యొప్పు. 81 


ప్రతిపదార్థం: ఇం(ద్రియ+అర్థంబులకున్‌= విషయసుఖాలకు; ఎలసిన= లోనైన; పురుషుండు= మనుజుడు; గాఢ, రాగంబునన్‌= 
మిక్కుట మైన కామం చేత; కరంగుచుండున్‌= (ద్రవిస్తూ ఉంటాడు; రాగంబువలనన్‌= కామంవలన; లోభంబు= పిసినారితనం; 
తిరంబు+అగున్‌= ఎక్కువ కాలం నిలుస్తుంది; లోభి+ఐ= లోభం కలవాడై; కరుణకున్‌= దయకు; లోను+కాండు= లోబడడు; 
మజీ= అదనంగా; సమ్‌+ఉద్దతి, వృత్తి= ఎక్కువ గర్వంతో కూడిన భావంచేత; పాపక్రియన్‌= దురితంతో కూడిన పనియందు; 
మరగున్‌= అభిలాష పెంచుకొంటాడు; తగువారు= యోగ్యులు; చెప్పెడి= వచించెడి; తగవు= ధర్మం; వినండు= ఆలకించడు. 
కుజనుల+దెసన్‌= చెడ్డవారి యెడల; ్రీతి= అభిమానం; కొజలున్‌= అతిశయిస్తుంది; వాక్‌+మనస్‌+కర్మ, భంగులు= మాట, 
మనస్సు, క్రియల రీతులు; తుల్యంబులు= సమమైనవి; కాక+ఉండున్‌= కావు; ఇహమునందున్‌= ఈ లోకంలో; పుణ్య, 
హీనుండు+ఐ= సుకృతం లేనివాడై; చెడిపోవున్‌= నశిస్తాడు; పరమునందున్‌= ఇంకొకలోకంలో; దుఃఖ, భరమున్‌= శోకపు 
బరువును; ఒందున్‌= పొందుతాడు; కాన= కాబట్టి; ఇం(ద్రియ+అర్థ, గతిన్‌= విషయ సుఖాల మార్గంవైపు; పోక= వెడలక; 
సాధు, సంసర్గన్‌+చేసి= మంచివారలతోడి కలయిక చేత; సుగతిన్‌= మంచి మార్గంలో; చనుట= వెడలటం; ఒప్పు= మంచిది. 


తాత్సర్యం: విషయసుఖాలకు చిక్కిన మనుజుడు మిక్కుటమైన కామ(ప్రవృత్తికి లోనౌతాడు. మిక్కుటమైన కామ 
ప్రవృత్తికి లోనుకావటంవలన చాలకాలం నిలిచే లోభం ఏర్పడుతుంది. లోభి కావటంవలన దయకు దూరమైనవా 
డౌతాడు. గర్వానికి లోనౌతాడు, పాపకార్యాలకు పాల్పడతాడు; యోగ్యులైన వారు చెప్పే ధర్మాన్ని ఆలకించడు. 
చెడ్డవారి స్నేహం చేస్తాడు. వాక్కుకు, మనస్సుకు, చేతలకు బొత్తిగా పొంతన కుదురదు. ఆ విధంగా అతడు 
ఈలోకంలో చెడిపోతాడు. పరం దక్కక అతడు దుఃఖమగ్నుడౌతాడు. కాబట్టి విషయభోగాలలో మనస్సును చిక్కనీయక, 
సాధుజనుల సహవాసం చేసి సుగతికి పోవటం మంచిది. 


వ. ఇంద్రియంబు లన నెయ్యవి యనియు, నింద్రియ జయసిద్దియు నీవు నన్నడ్రిగితివి; తత్సకారంబు 
బ్రహ్మవిద్యావిషయంబు మాబోంటివారికి నవాచ్యం బై యుండు; నైనను నీవు బ్రాహ్మణప్రవరుండవు గావున 


~~ 


ద్‌బ్రాహ్మణ ప్రియం బవశ్యకర్తవ్యంబు; పరమబ్రహ్మవిదు లైన బ్రాహ్మణవరులకు నమస్కరించి, 


~~ 


స 
బ్రహ్మవిద్యాప్రపంచం బెటింగించెద; నవధాన పరుండ వై యాకర్ణింపుము. 82 


ప్రతిపదార్థం: ఇంద్రియంబులు+అనన్‌+ఎయ్యవి= ఇంద్రియాలు అనగా ఏవి; అనియున్‌= అనియున్నూ; ఇంద్రియ, జయ, 
సిద్దియున్‌= ఇం(ద్రియాలసపై గెలుపు ఎట్టా సిద్దిస్తుంది అనిన్నీ; నీవు= నీవు; నన్నున్‌= నన్ను; అడిగితివి= (ప్రశ్నించావు; 
తత్‌+(ప్రకారంబు= ఆవిధం; (బ్రహ్మ విద్యా, విషయంబు= ఆధ్యాత్మికజ్ఞానానికి సంబంధించిన సంగతి; మాబోంటివారికిన్‌= నా 
వంటి వారలకు; అవాచ్యంబు+ఐ+ఉండున్‌= చెప్ప నలవి కానట్టిదిగా ఉంటుంది. ఐనను= అయినప్పటికిని; ఈవు= నీవు; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 757 


బ్రాహ్మణ, ప్రవరుండవు= విప్రులలో ఉత్తముడవు; కావునన్‌= కాబట్టి; సత్‌+(బ్రాహ్మణ, ప్రియంబు= మంచి విప్రులకు 
ఇష్టమైనది; అవశ్య కర్తవ్యంబు= తప్పనిసరిగా చేయవలసినట్టిది; పరమ (బ్రహ్మవిదులు+ఐన= ఆధ్యాత్మిక తత్త్వాన్ని లెస్సగా 
తెలిసినవారైన; బ్రాహ్మణ వరులకున్‌= విప్రులలో (శ్రేష్ట లైన వారికి; నమస్కరించి= వందనం చేసి; బ్రహ్మ, విద్యా ప్రపంచంబు= 
ఆధ్యాత్మిక తత్త్యం యొక్క విస్తారం అంతటిని; ఎజీంగించెదన్‌= తెలుపుతాను; అవధానపరుండవు+ఐ= ఏకాగ్రతతో కూడిన 
నిష్ట కలవాడవై; ఆకర్షింపుము= ఆలకింపుము. 


తాత్సర్యం: ఇంద్రియాలు అనగా ఏవి? ఇంద్రియని[గ్రహం ఎట్లా లభిస్తుంది? అని నీవు నన్ను ప్రశ్నించావు. అది 
ఆధ్యాత్మికతత్తం. అది నాబోటి వారు చెప్పటానికి అలవి కానిది; అయినను నీవు బ్రాహ్మణోత్తముడవు. బిజ్ఞాసువవు; 
తెలిసికొనటానికి యోగ్యత యున్నవాడవు. మంచి విప్రులకోరిక ఈడేర్భటం తప్పనిసరిగా చేయవలసినపని. కాబట్టి, 
మహానుభావులు ఆధ్యాత్మిక తత్త్యకోవిదులు అయిన బ్రాహ్మణోత్తములను ధ్యానించి, వారికి సవినయంగా నమస్కరించి, 
బ్రహ్మజ్ఞానాన్నిగూర్చి నీకు సవిస్తరంగా తెలుపగలను. ఏకాగ్రతతో కూడిన నిష్టతో ఆలకించుము. 


ధర్మవ్యాధు(డు కాశికునకు బ్రహ్మవిద్యాప్రపంచం బెటింగించుట (సం. 3-201-16) 


తే.  అంబరము వాయు వగ్ని దోయమ్ము ధరణి । భూతపంచక మిది; క్రమంబున మహాత్మ! 

శబ్ద సంస్పర్శ రూప రసములు గంధ । సంయుతంబుగ భూతపంచక గుణములు. 83 
ప్రతిపదార్థం: మహా+ఆత్మ!= గొప్ప ఆత్మ కలవాడా! అంబరము= ఆకాశం; వాయువు= గాలి; అగ్ని= నిప్పు తోయమ్ము= 
నీరు; ధరణి= నేల; ఇది; (క్రమంబునన్‌= వరుసగా; భూతపంచకము= పంచభూతాల సంపుటి(అవి); శబ్ద, సంస్పర్శ, రూప 
రసములు= నాదం, తాకుడు, ఆకృతి, (ద్రవం; గంధ సంయుతంబుగన్‌= వాసనతో కూడినవై ఉండటం; భూత పంచకగుణములు= 


పంచభూతాల గుణాలు. 


తాత్పర్యం: గొప్పఆత్మ గల ఓ కౌశికమహర్షీ! ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనేవి పంచభూతాలు. వీటి 
గుణాలు వరుసగా నాదం, స్పర్శ, ఆకృతి, (ద్రవం, వాసనలు. అనగా: ఆకాశ గుణం శబ్దం; వాయు గుణం స్పర్శం; 
అగ్ని గుణం రూపం; నీటి గుణం రసం; భూమి గుణం గంధం. 


క  ఒనర(గ నాకస మాదిగ | ననులోమముతోడ నిమ్మహాభూతము లే 
నును బుట్టు నొకటి కొక్కటి , యనయము. బ్రతిలోమగతి లయంబున. బొందున్‌. 84 


ప్రతిపదార్థం: ఒనరంగన్‌= వరుసగా; ఆకసము+ఆదిగన్‌= ఆకాశం మొదలుగా; అనులోమముతోడన్‌= (క్రిందివరుసగా; 
ఈ+మహాభూతములు+ఏనును= ఈ గొప్పభూతాలు అయిదున్నూ; పుట్టున్‌= ఉద్భవిస్తాయి; ఒకటికిన్‌+ఒక్కటి= ఒకదానివరుస 
ఒకటి; అనయమున్‌= ఎల్లప్పుడును; (ప్రతిలోమగతిన్‌= పైవరుస [క్రమాన; లయంబునన్‌= వినాశాన్ని; పొందున్‌= పొందుతాయి. 


తాత్సర్యం: ఆకసం మొదలుగా పంచభూతాలు వరుసగా అనులోమ (క్రమంలో పుట్టుతాయి. అవి (ప్రతిలోమ 
క్రమంలో లయమౌతాయి. (అనగా ఆకాశంనుండి వాయువు; వాయువునుండి అగ్ని, అన్నినుండి నీరు, నీటినుండి 
భూమి పుట్టుతాయి. ఇది అనులోమ (క్రమం. ఇక ్రతిలోమ (క్రమాన ప్రళయకాలంలో భూమి నీటిలో, నీరు అగ్నిలో, 
అన్ని వాయువులో, వాయువు ఆకాశంలో లయిస్తాయి. 


. శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. శ్రోత్రంబును ద్వక్కును జక్షువును జిహ్వయు ఘ్రాణంబును నను నియ్యేనగు నింద్రియంబులు శబ్ద స్పర్శ 
రూపరసగంధంబు లింద్రియ విషయంబు లై యుండు; నింద్రియపంచకంబునకు షష్టం బై మనస్సుప్రకాశిల్లు; 
సప్తమాష్టమంబు లై బుద్దియు నహంకారంబును వర్తిల్లు; సత్త్వంబును రజస్సును దమస్సును గుణంబు లై 
యుండు; నీ చెప్పంబడిన మహాభూతప్రముఖ ప్రపంచంబంతయు నవ్యక్తం బను తత్త్వంబునం 
దావిర్జావతిరోభావంబులం బొందుచుండు. 85 


ప్రతిపదార్థం: శ్రోత్రంబును= చెవియున్నూ; త్వక్కును= చర్మమున్నూ; చక్షువును= కన్నున్నూ; జిహ్యయున్‌= నాలుకయున్నూ; 
ఘ్రాణంబునున్‌= ముక్కున్నూ; అను+ఈ+ఏను+అగు= అనబడే ఈ అయిదు అయిన; ఇంద్రియంబులు= ఇంద్రియాలు; 
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంబులు= నాదం, తాకుడు, ఆకృతి, ద్రవం, వాసనలు; ఇం(ద్రియవిషయంబులు+ఐ+ఉండున్‌= 
ఇం(ద్రియార్జాలు అయి ఉంటాయి (వీటికి తన్మాత్రలు అని పేరు); ఇంద్రియ పంచకంబునకున్‌= అయిదు ఇంద్రియాలకు; 
షష్టంబు+ఐ= ఆరవది అయి; మనస్సు= చిత్తం; (ప్రకాళిల్లున్‌= వెలుగొందుతుంది; సప్తమ+అష్ట్రమంబులు+ఐ= ఏడవది 
ఎనిమిదివది అయినవి; బుద్దియున్‌+అహంకారంబును= తెలివియున్నూ, నేను అనెడి అభిమాన భావమున్నూ; వర్తిల్లున్‌= 
ఉంటాయి; సత్త్యంబును= సాధువులకుండే మంచితనం అనేగుణం; రజస్సును= భూలోకవాసులలో సర్వసాధారణంగా ఉండే 
అహంభావపూరితమైన లక్షణం; తమస్సును= కోపతాపాలలో కూడిన మూఢత్వం (తిగుణములు= సత్త్యరజస్తమోగుణాలు); 
గుణంబులు+ఐ+ఉండున్‌= గుణాలు అయి ఉంటాయి; ఈ చెప్పంబడిన= ఈ విధంగా వివరించబడిన; మహా, భూత, 
ప్రముఖ, ప్రపంచంబు+అంతయున్‌= గొప్ప భూతాలతో కూడుకొనిన లోకం అంతయున్నూ; అవ్యక్తంబు+అను, తత్తంబు 
నందున్‌= వ్యక్తం కానట్టి అనగా అగోచరమైనది అనే తత్త్యంలో; ఆవిర్భావ, తిరస్‌+భావంబులన్‌= పుట్టుక మరలిపోవటాలను; 
పొందుచుండున్‌= పొందుతూ ఉంటాయి. 


తాత్సర్యం: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు - ఇవి ఐదు ఇంద్రియాలు. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం 
- ఇవి ఐదు ఇందద్రియార్జాలు: వీటికి పంచతన్మాత్రలు అని వ్యపదేశం. ఇంద్రియపంచకానికి తోడు ఆరవది 
మనస్సు. బుద్ది ఏడవది. అహంకారం ఎనిమిదవది. సత్యం, రజస్సు, తమస్సు - ఇవి మూడున్నూ త్రిగుణాలు. ఈ 
భూత ప్రపంచం సర్వమున్నూ 'అవ్యక్తం' అనే తత్త్యంలో ఉదయిస్తుంది. తిరిగి అందులోనే లయిస్తుంది. 


విశేషం: (ప్రపంచం : అనగా విస్తారం : విరివి. పెక్కు విధాలు గలిగిన విస్తరణ. (బ్రహ్మవిద్యా ప్రపంచం అనగా వేదాంతజ్ఞాన 
విస్తారం. ఇందు 'తతమునందు ఆవిర్భావ తిరోభావంబులందు” అనే వాక్యం సృష్టినిగూర్చి ప్రళయాన్నిగూర్చి తెలుపుతుంది. 
సృష్టికి ఆద్యప్రకృతి అయిన మూలపదార్జాన్నిగూర్చి వివిధమతాలు వేరు వేరు సిద్దాంతాలను నెలకొల్పినవి. 


నుతాలు తత్వాలు 
బౌదం శూన్యం 
ఠా 
చార్వాకులు పంచభూతాలు 
అర్హతులు జీవం - అజీవం 
అర్హతులు (కొందరు) జీవం - ఆకాశం - ధర్మం - అధర్మం - పుర్గలం. 
సాంఖ్యులు పంచభూతాలు 5, పంచతన్మాత్రలు 5, ఏకాదశేం[ద్రియాలు 11, అవ్యక్తం 1, 


బుద్ది 1, అహంకారం 1, ఆత్మ 1= మొత్తం 25. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 759 


యోగులు సాంఖ్యులు 25+-ఈశ్వరుడు 

ద్ర్వైతులు స్వతంత్రం+అస్వతంత్రం 

విశిష్టాద్వైతులు తత్వ త్రయం = చిత్తు+అచిత్తు+ఈశ్వరుడు 
అద్వైతులు (బ్రహ్మం. 


క అవ్యక్త తత్త్వ మరయంగ । నవ్యక్తం బయ్య నిట్టి దై లక్ష్య మగున్‌ 

సువ్యక్తేంద్రియ భూతా । ది వ్యవహారార్థ లింగద్భష్టాకృతి యై. 86 
ప్రతిపదార్థం: అరయంగన్‌= పరిశీలించగా; అవ్యక్త, తత్త్యము= వ్యక్తం కాకుండ అగోచరంగా ఉండే యాఢార్థ్యం; 
అవ్యక్తంబు+అయ్యున్‌= వ్యక్తం కానట్టిదే అయినప్పటికిని; ఇట్టిది+ఐ= ఈ విధంగా ఏర్పడేదై; సువ్యక్త+ఇం(ద్రియ, భూత+ఆది, 


వ్యవహార+అర్థ, లింగ, దృష్ట+ఆకృతి+ఐ= బాగా గోచరించునట్టిదై ఇంద్రియాలలో భూతములు మున్నగునట్టి వానితో కూడి 
లౌకికమైన వాడుకలు, భావ(ప్రతీతి, లింగ, భేదంతో కన్పించే రూపం కలదై; లక్ష్యము+అగున్‌= (గ్రహించదగినట్టిది బౌతుంది. 


తాత్సర్యం: అవ్యక్తమై అగోచరమయ్యే తత్త్యం - అవాజ్మానస గోచరం అనిర్వచనీయం అనుభవైకవేద్యం అయినదే 
అయినను, లోకవ్యవహారంలో, ఇంద్రియాలకు భూతాలకు అనువయిన భావనలో లింగభేదంతో కూడిన రూపంతో 
కన్సించవచ్చును. ఆవిధంగానే అవ్యక్తతత్తాన్ని లౌకికులైన మానవులు [గ్రహించ వీలు కల్గుతుంది. అనగా అవ్యక్త 
తత్త్యం వ్యవహారంలో సాకారం కావచ్చును. అసలు అది నిరాకారం. అవ్యక్తం. 


వ. అని చెప్పి మజియు ని ట్లనియె. 87 
తాత్పర్యం: అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


తే. అనఘ! శబ్దాది విషయంబులందు. దగిలి । యిచ్చం జరియించు నెప్పుడు నింద్రియములు; 
బుధుండు దత్స్వభావము( దనబుద్ది నెజింగి । యేమటిక వానిం దగ గుదియింప వలయు. 88 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా!; శబ్ద+ఆది, విషయంబులందున్‌= శబ్దం మొదలైనవాటిలో; తగిలి= చిక్కుకొని; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; ఇంద్రియములు= భోగసాధనాలు; ఇచ్చన్‌= ఇష్టం వచ్చినట్టుగా; చరియించున్‌= తిరుగుతాయి; 
బుధుండు= తెలివిగలవాడు; తత్స్వభావమున్‌= వేదాంతాన్ని, యాథార్హ్యజ్ఞానాన్ని; తన బుద్దిన్‌= తన తెలివితో; ఎజింగి= 
తెలిసికొని; ఏమజణక= అవధానం పోగొట్టుకొనక; వానిన్‌= (ఆ ఇంద్రియాలను); కుదియింపవలయున్‌= ని(గ్రహించాలి. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్ముడా! ఇంద్రియాలు శబ్దం మొదలైన భోగసాధనాలలో చిక్కుకొని, ఇష్టానుసారంగా నడుస్తూ 
ఉంటాయి. బుద్దిమంతుడు ఏమణజుపాటు చెందక జ్ఞానాన్ని ఆర్జించి ఇంద్రియాలను ని(గ్రహించాలి. 


ఉ. ధీరుడు నిర్దితేంద్రియుండు దెల్లముగా( దను గాంచు భూత వి 
స్తారనిగూఢ మైన పరతత్త్వముగా౦ దనయందు భూత వి 
స్తారము నెల్ల గాంచు సతతస్పుటదర్శను€ డై సమగ్ర వి 
స్పారతం బొంది నిర్మలతపంబులయందు జలింప కెన్న(డున్‌. 89 


ved శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధీరుండు= నిలుకడ కల చిత్తం కలవాడు; నిర్దిత+ఇం(ద్రియు(డు= నిగ్రహించబడిన ఇంద్రియాలు కలవాడు- 
ఇం(దెయాలను జయించినవాడు; సతత, స్పుటదర్శనుండు+ఐ= ఎల్లప్పుడును జాగా కన్పించే చూపు కలవాడై సమగ్ర, 
విస్సారతన్‌+పొంది= పూర్ణమైన వికాసాన్ని పొందిన వాడై; నిర్మల, తపంబుల+అందున్‌= స్వచ్చమైన తపస్సులు చేయటంలో; 
ఎన్నడున్‌= ఎప్పుడును; చలింపక= వణకక; తెల్లముగాన్‌= విశదంగా, స్పష్టంగా; భూత, విస్తార, నిగూఢము+ఐన= అన్ని 
పదార్థాలలో వ్యాపించి రహస్యంగా ఉన్నట్టి; పరతత్త్యముగాన్‌= పర\బ్రహ్మంగా; తనున్‌+కాంచున్‌= తనను తెలిసికొంటాడు; 
తనయందున్‌= తనలోపల; భూత, విస్తారమున్‌+ఎల్లన్‌= (ప్రపంచంలో విస్తరించిన పదార్థాల నన్నిటిని, కాంచున్‌= తెలిసికొంటాడు. 


తాత్సర్యం: స్వచ్చమైన తపస్సులు చేసి జ్ఞానాన్ని ఆర్జించిన మహనీయుడు సర్వభూతాలలో తనను తెలిసికొంటాడు; 
తనయందు సర్వభూతాలను తెలిసికొంటాడు. 


విశేషం: 'ఏకమ్‌ సత్‌ విప్రాః బహుధా వదంతి.' “ఏక మేవా౭_ద్వితీయమ్‌' - మున్నగు ఉపనిషద్వాక్యాలకు అనురూప మైనది 
ఈ పద్యం. భిన్ననామరూపభేదాత్మక మైన (ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న ఆత్మపదార్థాన్ని తపస్విఅయినవాడు 
ఇంద్రియని[గ్రహంతో గుర్తించగలడు. 
క. తప మనంగ సకల విషయ । వ్యపేత మగు నట్టి బుద్దివైభవము సుమీ! 

తపమున సుస్టిరు. డగు యో । గపరునకుం గలవె యొండు కర్తవ్యంబుల్‌. 90 


ప్రతిపదార్థం: తపము+అనంగన్‌= తపస్సు అనగా; సకల, విషయ, వ్యపేతము+అగు+అట్టి= అన్ని విషయాలనుండి వెనుకకు 
మరల నట్టి; బుద్ది, వైభవము, సుమీ= జ్ఞానంయొక్క గొప్పదనం సుమా; తపమునన్‌= తపస్సులో; సుస్థిరుడు+అగు= 
నిలుకడ చెందిన వాడగు; యోగపరునకున్‌= యోగాసక్తునకు; ఒండు= వేరే; కర్తవ్యంబుల్‌= నెరవేర్చవలసిన పనులు; కలవె= 
ఉన్నవా? (లేవు). 


తాత్సర్యం: తపస్సు అనగా అన్ని విషయాలనుండి వెనుకకు మరలిన మనస్సుతో కూడిన వైరాగ్యమే కదా! 
తపస్సులో నిలుకడ కనిన యోగికి ఇక చేయవలసిన పనులు వేరేమీ ఉండవు. 


క.  స్వర్గనరకంబు లింద్రియ । వర్గ సమాచరణమునన వచ్చును వినవే! 
స్వర్గ మగు దన్నివారణ । దుర్గతి యగు. దన్నిరోధ దుర్దలతమెయిన్‌. 91 


ప్రతిపదార్థం: స్వర్గనరకంబులు= స్వర్గమున్నూ నరకమున్నూ; ఇం(ద్రియ, వర్గ, సమాచరణమునన్‌+అ= ఇంద్రియ సమూహాల 
యొక్క (ప్రవర్తన వలన; వచ్చును= సం(క్రమిస్తుంది; వినవే!= వినలేదా!; తద్‌+నివారణన్‌= ఆ (ఇం(ద్రియాలను) నిగ్రహించటంచేత; 
స్వర్గము+అగున్‌= స్వర్గం (ప్రాప్తిస్తుంది; తత్‌+నిరోధ, దుర్చలత, మెయిన్‌= ఆ ఇంద్రియాలను నిగ్రహించటంలో ఏర్పడిన 
బలహీనతచేతనే; దుర్గతి= దుర్గతి, నరకం; అగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: ఇంద్రియాలను నిగ్రహించటం వలన స్వర్గం లభిస్తుంది. ఆ ఇంద్రియాలను ని[గ్రహించజాలని బలహీనత 
వలననే నరకం ప్రాప్తిస్తుంది. 


విశేషం: పాపాలు చేసినవారికి యమలోకం ప్రాప్తిస్తుందనిన్నీ, పుణ్యాలు చేసిన వారికి స్వర్గం లభిస్తుందనిన్నీ - పురాణ 
సాహిత్యంలో చెప్పబడిన అంశం. అర్థవాదరూపంగా (గ్రహించనగునని భారత సందేశం. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 761 


“న మోక్షో నభసః పృష్ట । న పాతాళే న భూతలే | 

సర్వాశాసంక్షయే చేతః | క్షయో మోక్ష ఇతీర్యతే”. 70 అన్నపూర్ణ అధర్వవేదం 

మోక్షం అనేది ఆకాశం వెనుకగాని పాతాళంలో గాని భూమిమీద గాని ఉండే చోటు గాదు. ఆశాపరివృత మైన 
చిత్తవృత్తి నశించటమే నిజమైన మోక్షం - అన్న వేదవాక్య మిక్కడ అనుసంధించదగింది. 
చ. అరదము దేహ, మింద్రియము లశ్వము, లాత్ము(డు సూతు€ డమ్మహా 

తురగచయంబు ధైర్య మను తోరపు బగ్గములన్‌ దృఢంబుగా 

నురవడి( బోక యుండ వెర వొప్పంగం బట్టినవాండు సేమపుం 

దెరువున నేంగు నప్పరమధీరుండు సువ్వె యుదారు€ డెయ్యెడన్‌. 92 


ప్రతిపదార్థం: దేహము= శరీరం; అరదము= రథం; ఇంద్రియములు= భోగానుభవ స్థానాలు; అశ్వములు= గుర్రాలు; 
ఆత్ముండు= ఆత్మ అనే పురుషుడు; సూతుండు= సారథి; ఆ+మహాతురగచయంబు= ఆగొప్పుగు[ర్రాల సమూహం; థైర్యము+అను, 
తోరపున్‌+పగ్గములన్‌, తోరపున్‌+పగ్గములన్‌= నిలుకడ కలిగిన చిత్తం అనే గొప్పపగ్గాలతో; దృఢంబుగాన్‌= గట్టిగా; ఉరవడిన్‌= 
వేగంగా; పోకయుండన్‌= పారిపోవకుండేటట్టుగా; వెరవు+ఒప్పంగన్‌= ఉపాయం భాసించేటట్టుగా; పట్టినవాడు= చేతిలో 
నిగ్రహించి పూనినవాడు; సేమము+తెరువునన్‌= క్షేమంగల మార్గాన; ఏంగున్‌= వెళ్ళుతాడు; ఆ+పరమధీరుండు+చువ్వె= 
ఆ్రేష్టుడైన, ధీరుడే సుమా; ఏ+ఎడన్‌= ఎక్కడైనా; ఉదారుండు= గొప్పవాడు. 


తాత్పర్యం: ఈ దేహమే ఒక రథం. ఇంద్రియాలు ఈ రథానికి పూన్చిన గుర్రాలు - అని చెప్పవచ్చును. ఆత్మయే 
ఈ రథాన్ని నడిపే సారథి. చలించని చిత్తం అనే పగ్గాలను చేతబూని ఉపాయంతో ఎవడు ఈ గుర్రాలను తన 
అదుపులో పెట్టి నడపగలడో అట్టివాడే ధీరుడు. అట్టివాడే క్షేమమార్గాన పోయేవాడు. 


విశేషం: ఈ దేహం ఒక రథం. ఇంద్రియాలు అనునవి గుర్రాలు. ఆ గుర్రాలను అదుపులో పెట్టి నడిపించవలసిన గొప్పసారథి 
- ఆత్మ అనుభవం మిక్కిలి ప్రాచీనమైనది. “ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవ తు” - ఇత్యాదులు, మరియు 
“యస్తువిజ్ఞానవాన్‌ భవతి | యుక్తేన మనసా సదా । తస్యేంద్రియాణి వశ్యాని | సదశ్వా ఇవ సారథేః” అనే ఉపనిషద్వాక్యాలు 
ఇట స్మరించదగినవి. 
తే. ఇంద్రియంబులు దివిచిన యెడక పాటు । చుండు మన సెప్పు; దద్వేగ ముడుపకున్న 

నెడలి చెడిపోవు బుద్ధి యుదీర్ణపవన । హతి( బయోనిధిలో( గల మవియు నట్లు. 93 
ప్రతిపదార్థం: ఇంద్రియంబులు= శరీరంలో భోగస్టానా లైన అవయవాలు; తివిచిన+ఎడకు+అ= ఆకర్షించిన (లాగిన) చోటికే; 
మనసు= మనస్సు; ఎవ్లున్‌= ఎపుడును; పాణుచుండున్‌= (ప్రవహిస్తూ ఉంటుంది; తద్‌+వేగము= ఆ ఇంద్రియాల శీఘ్రగమనం; 
ఉడుపక+ఉన్నన్‌= ఆపకపోతే; ఉదీర్ల పవన, హతిన్‌= పెనుగాలి తాకిడికి; పయస్‌+నిధిలోన్‌= సముద్రంలో; కలము= పడవ; 
అవియున్‌+అట్టు= నశించిపోయేటట్టుగా; బుద్ది= తెలివి; ఎడలి= వికలం అయి; చెడిపోవున్‌= పాడయిపోతుంది. 


తాత్సర్యం: ఇంద్రియాలు ఆకర్షించిన చోటికే మనస్సు సదా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసార వేగాన్ని అదుపులో 
పెట్టకపోతే సముద్రంలో పెనుగాలి తాకిడికి పగిలి నశించే పడవవలె, బుద్ది పాడైపోతుంది. 


క. ఏనింద్రియములు మనసును । బూని తనవశంబ యైన బురుషుండు గదా 
ధ్యానసమాధిసమగ్రుండు । వానిం గీర్తింతు రమరవరులున్‌ మునులున్‌.” 94 


య శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏను+ఇం(ద్రియములు= అయిదు ఇంద్రియాలు= 1. త్వక్కు, 2. చక్షువు, 3. శ్రోత్రం, 4. జిహ్వ, 5. ఘ్రాణం; 
మనసును= చిత్తమున్నూ; పూని= దీక్షతో; తన, వశంబు+అ+ఐన= స్వాధీనమైన; పురుషుండు= మనిషి కదా= సుమా; ధ్యాన, 
సమాధి, సమగగ్రుండు= చిత్తచాంచల్యం లేక ఏకాగ్రంగా తలపోయటంలో సంపూర్ణమైన నిష్ట కలవాడు; అమరవరులున్‌= 
వేల్పులలో ఉత్తములు; మునులున్‌= బుషులును; వానిన్‌= (అట్టి ధ్యానయోగిని); కీర్తింతురు= పొగడుతారు. 


తాత్పర్యం: ఐదు ఇంద్రియాలను తన వశం చేసికొనినవాడే కదా ధ్యానయోగి; అట్టివాడినే గదా దేవతలు, బుషులు 
పొగడుతారు.” 


వ. అనిన నవ్విప్రుండు సత్త్వరజస్తమోగుణంబులతెఅం గెటింగింపు మనిన నెటు కి ట్లనియె. 95 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పినపిదప; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; సత్వ, రజఃతమః+గుణంబులతెణింగు= 


సత్యము, రజస్సు, తమస్సు అనే గుణాల విధం; ఎజీంగింపుము= తెలుపుము; అనినన్‌= చెప్పుగా; ఎణుక= బోయవాడు 
(ధర్మవ్యాధుడు); ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పిన కౌశికమునితో ధర్మవ్యాధుడు ఇట్లా పలికాడు. 


ధర్మవ్యాధు(డు కాశికునకు సత్వరజస్తమోగుణంబుల తెణం గెటింగించుట (సం. 3-203-3) 


క. అతినిందితము తమోగుణ | మతిబోధమయంబు సత్త్వ మనయంబు. బ్రకా 
శత నొప్పు; నుభయగుణమి । శ్రతం బరంగు రజోగుణంబు సన్నుతచరితా! 96 


ప్రతిపదార్థం: సత్‌+నుత, చరితా!= మంచివారిచేత |ప్రశంసించబడిన శీలం కలవాడా! ఓ కౌశికమునీ!; తమస్‌+గుణము= 
తమోగుణము= తమస్సు అనే చెడుగుణం; అతినిందితము= మిక్కిలి గర్హించతగింది; సత్వము= సత్యం అనే మంచిగుణం; 
అతిబోధమయంబు= మిక్కుటమైన జ్ఞానంతో కూడినట్టిది; అనయంబున్‌= ఎల్లప్పుడును; (ప్రకాశతన్‌+ఒప్పున్‌= వెలుగొందుతుంది; 
రజస్‌+గుణము= రజోగుణము= రజస్సు అనే గుణం; ఉభయ గుణమి(్రతన్‌+పర(గున్‌= రెండింటియొక్క కలయికచేత 
అనగా తమోగుణ సత్యగుణాల రెండిటియొక్క సమ్మేళనంవలన ఏర్పడుతుంది. 


తాత్సర్యం: పొగడబడినశీలం కల ఓ కౌశికమునీ! తమోగుణం మిక్కిలి హేయమైనది. సత్వగుణం జ్ఞానంతో కూడి 
వెలుగొందేది. ఇక రజోగుణమా, తమోగుణ సత్త్యగుణాల రెంటి యొక్క సమ్మేళనం. 


మ. అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబు. దా 


మసభావంబులు; రాగలోభజడతామానంబు లూహింప రా 
జసవృత్తంబులు; ధెర్యశాంతికరుణాసంతోషవిద్యాదు లిం 
పెసంగన్‌ సాత్త్విక చేష్టితంబులు; నిజం బి ట్లాత్మం గ న్మిన్నియున్‌. 97 


ప్రతిపదార్థం: అసుఖ+ఆకారత= తృప్తి లేని రూపం; నిద్ర= కూర్కుచెందటం; దైన్యం= దురవస్థ; విమోహంబు= మిక్కుటమైన 
భ్రాంతి; అక్షమత్వంబున్‌= సహనం కోల్పోవటం; తామసభావంబులు= తమోగుణానికి చెందిన లక్షణాలు; ఊహింపన్‌= 
ఆలోచించగా; రాగ, లోభ, జడతా, మానంబులు= కోరికలు, పిసినారితనం, కదలిక లేకపోవటం, అహంకారం అనేవి; 
రాజసవృత్తంబులు= రజోగుణానికి సంబంధించిన అంశాలు; ధైర్య, శాంతి, కరుణా, సంతోష, వఏద్యా+ఆదులు= నిలుకడ 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 763 


కలిగిన చిత్తం, మనస్సృప్తి, దయ, ఆనందం, జ్ఞానం మొదలైనవి; ఇంపు+ఎసంగన్‌= ప్రియం ఏపారేటట్టుగా; సాత్త్విక, చేష్టితంబులు= 
సత్య్యగుణానికి సంబంధించిన లక్షణాలు; నిజంబు= ఇది సత్యము; ఇట్టు= ఈ రీతిగా; ఆత్మన్‌= నీలోలోపల; ఇన్నియున్‌= 
వీటిని ఇన్నింటిని; కన్ము= కనుము; అరయుము= తెలిసికొనుము. 


తాత్పర్యం: సంతృప్తిలేని రూపం, నిద్దురమత్తులో ఉండటం, హీనత్వం, మిక్కుటమైన (భ్రాంతి, సహనం లేకపోవటం 
అనేవి తమోగుణాన్ని సూచించే లక్షణాలు. దురాశ, పిసినిగొట్టుతనం, జడత్వం, దురహంకారం, రజోగుణాన్ని 
సూచించే లక్షణాలు. ఆపద దాపురించినప్పటికీ చలించని చిత్తవృత్తి మానసిక సంతృప్తి, జాలి, సంతోషం, తెలివితేటలు 
మొదలైనవి సత్తగుణాన్ని సూచించే లక్షణాలు. ఇది నిజం. ఇదంతా నీ మనస్సులో గ్రహించుము. 


చ. అనఘుండు సాత్త్వికుం డగు మహాత్ముండు బోధనిరూఢి సర్వముం 
గనికొని లోకవృత్తములు గావని రోసి సమస్తసంగభం 
గనిరతు( డై తొరంగు మమకారవికార మహంక్రియాచ్యుతిం 
బనుపడి సంయమప్రకట భావన నుత్తమశాంతి(గైకొనున్‌. 98 


ప్రతిపదార్థం: అనఘు(డు= పాపం చేయనివాడు; సాత్తికుండు= సత్వగుణం కలవాడు; అగు= అయినట్టి; మహా+ 
ఆత్ముండు= గొప్ప ఆత్మ గలవాడు; బోధ, నిరూఢిన్‌= జ్ఞానం స్థిరపడటంవలన; సర్వమున్‌= అంతటిని; కనికొని= అరసి 
తెలిసికొని; లోక, వృత్తములు= ఐహికానికి చెందిన అంశాలు; కావు+అని, రోసి= సరిఅయినవి కావు అని అసహ్యాన్ని చెంది; 
సమస్త, సంగ, భంగ, నిరతుండు+ఐ= అన్ని కలయికలను విడవటంలో ఆసక్తిగలవాడై; మమకార వికారము= ఇది నాది అనే 
భావాన్ని; (అహంకారాన్ని); తొజంగున్‌= విడిచిపెట్టుతాడు; అహం (క్రియాచ్యుతిన్‌= అహంకారం జారిపోవటంచేత; సంయమ, 
ప్రకట, భావన= ఇం(ద్రియనిగ్రహంతో గూడిన వైరాగ్యం విరిసిన ఆలోచన; పనుపడి= కుదురుకొనేటట్టుగా చేసి; ఉత్తమ 
శాంతిన్‌= గొప్పదైన ఆనందాన్ని; కైకొనున్‌= స్వీకరిస్తాడు. 


తాత్సర్యం: పాపరహితు డైన మహానుభావుడు జ్ఞానాన్ని ఆర్టించి, ఐహికంలోని విషయాలు అన్నీ సరిఅయినవి 
కావని తెలిసికొని, వైరాగ్యభావాన్ని 'పెంపొందించుకొని, సంగమును త్యజించి, అహంకారాన్ని నిర్మూలించుకొంటాడు. 
అహంకారం జారిపోవటంచేత ఇంద్రియని[గ్రహం ఏర్పడినట్టి యోగీశ్వరుడు గొప్పశాంతిని అనుభవిస్తాడు. 


వ. సత్త్వగుణనిబద్రుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్యత్వంబు నొంది క్రమంబున 
రాజభూసురభావంబులు భజించి భవవిముక్తుం డగు” నని చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు 
నబభినందించి. 99 


ప్రతిపదార్థం: సత్య, గుణ, నిబద్దుండు+అగున్‌+ఏని= సత్యగుణాలతో కూడినవాడు అయి ఉంటే; శూ(ద్రుండు+ఐనను= 
శూద్రుడుగా (ఈజన్మలో) పుట్టి ఉన్నప్పటికిని; జన్మ+అంతరంబునన్‌= మరియొక పుట్టుకలో; వైశ్యత్వంబున్‌+ఒంది= 
వైశ్యుడుగా పుట్టుకను పొంది; (క్రమంబునన్‌= వరుసగా; రాజ, భూసుర, భావంబులు= క్షత్రియుడుగా, (బ్రాహ్మణుడుగా 
పుట్టటం; భజించి= పొంది; భవ, విముక్తుండు అగున్‌+అని= జన్మరాహిత్యం పొందుతాడని; చెప్పినన్‌= వచించగా; ఆ+మహీ, 
దేవుండు= ఆ బ్రాహ్మణుడు- కౌశికుడు; ఆ+మహా+అనుభావున్‌= ఆ మహాత్ముడిని - ధర్మవ్యాధుడిని; అభినందించి= 
సంతోషంతో ప్రస్తుతించి. 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సత్ఫ్యగుణాలు కలవాడు ఈ జన్మలో శూద్రుడై పుట్టి ఉన్నప్పటికిన్నీ, మరుజన్మలో వైశ్యుడై పుట్టుతాడు. 
అట్లే వరుసగా - తదుపరి జన్మలలో క్షత్రియుడై, బ్రాహ్మణుడై పుట్టుతాడు. అప్పుడు జన్మరాహిత్యాన్ని పొందగలడు” 
- అని చెప్పగా, కౌశికుడు ధర్మవ్యాధుడిని అభినందించాడు. 


తే. “దేహమున ధాతు సంశ్రయదీప్తుం. డగుచు । వహ్ని యెట్లుండు? శారీరవాయువులకు 
నెలవు లెయ్యవి? యవి నాకు నిశ్చయముగ । జిప్పు, మనుటయు నిట్లని చెప్పె నతడు. 100 


ప్రతిపదార్థం: దేహమునన్‌= శరీరంలో; ధాతు, సంశ్రయ, దీస్తుడు+అగుచున్‌= ధాతువులయొక్క ఆధారంచేత ప్రజ్వలించినవాడయి; 
వహ్ని= అన్నిహో(త్రుడు; ఎట్టు+ఉండున్‌= ఏ విధంగా మనుతుంటాడు? శారీరవాయువులకున్‌= దేహంలో ఉండే గాలులకు; 
నెలవులు= ఉండేచోటులు; ఏ+అవి= ఏవి?; అవి= ఆ విషయాలను; నాకున్‌; నిశ్చయముగన్‌= సందేహాలకు తావులేకుండ, 
ఖండితంగా; చెప్పుము= తెలుపుము; అనుటయున్‌= అని పలికినపిమ్మట; ఇట్టు+అని= ఈరీతిగా; అతండు= (ఆ ధర్మవ్యాధు(డు); 
చెప్పెన్‌= పలికాడు. 


తాత్సర్యం: మానవశరీరంలో ధాతువుల ఆశ్రయంచేత అగ్ని ఎట్టా (ప్రజ్వలిస్తుంది? శరీరంలోని వాయువులకు 
ఆటపట్టులు ఏవి? ఈ విషయాలను దయచేసి నాకు సందేహాలకు ఆస్కారం లేని రీతిగా-వివరించి తెలుప 
వేడికోలు. 


విశేషం: దేహం - అనేకధాతువులతో ఏర్పడేది. ధాతువు అనగా ఆధారభూతమైన పదార్థం అని అర్థం. ధాతువులు వతు 
1. వస, 2. అసృక్కు, 3. మాంసం, 4. మేదస్సు, 5; అస్థి, 6. మజ్జ, 7. శుక్రం, పక్షాంతరంలో మతి కొందరు ధాతువు లనగా: 
1 రోమం, 2. తక్కు, 3. మాంసం, 4. అస్థి, 5. స్నాయువు, 6. మజ్జ, 7. ప్రాణం. అందుచేత సంఖ్యాశాస్తంలో ధాతువుకు 
సప్త సంఖ్యాపరిగణనం ఏర్పడింది. 


సీ. మూర్జదేశమునకు వర్ణితం బై పర్వు । నాత్మాగ్ని నాభి దదాశ్రయంబు; 
శిరమున. బావకాంతరమున( జరియించు. । బ్రాణుండు భూతాత్మభావు. డత(దు; 


వరుస. బ్రాణాపాను లిరువురు నయ్యగ్ని । వెలిగింతు రనపేతవృత్తు లగుచు; 
గుదవస్తితలము లాస్పదములుగా వహ్ని । పరిగతుం డగుచు నపాను( డుండు; 


తే. గడంగి విణ్యూత్రనిర్గమకారి యతండు; | కర్మబలయత్నకారి యై కంఠతలము 
నం దుదానుండు వర్తించు; నఖిలదేహ | సంధులందును వ్యానుండు సంచరించు. 101 


ప్రతిపదార్థం: ఆత్మ+అగ్ని= ఆత్మ అనబడే అగ్ని; మూర్చదేశమునకున్‌= తల ఉన్న చోటికి; వర్దితంబు+ఐ= ఎదిగి, 
వ్యాపించినట్టిదై; పర్వున్‌= విలసిల్లుతుంది; నాభి= బొడ్డు; తద్‌+ఆశ్రయంబు= ఆ(ఆత్మాగ్నికి) ఆధారం; ప్రాణుండు= 
ప్రాణమనే పేరు గల వాయువు; శిరమునన్‌= తలలో; పావకాంతరమునన్‌= నిప్పుమధ్య; చరియించున్‌= తిరుగాడుతుంది; 
అతండు= ఆ ప్రాణుడు; భూత+ఆత్మ, భావు(డు= సకలజీవులకు ఆత్మవంటివాడు; (ప్రాణ+అపానులు+ఇరువురున్‌= 
ప్రాణుడు, అపానుడు అనే వాయువులు రెండున్నూ; వరుసన్‌= (క్రమంగా; ఆ+అగ్నిన్‌= ఆ అగ్నిని; అనపేతవృత్తులు+అగుచున్‌= 
ఎల్లప్పుడును తొలగని చేష్టలు కలవారౌతూ; వెలిగింతురు= జ్వలింపచేస్తారు; అపానుండు= అపానం అనే పేరు గల వాయువు; 
గుద, వస్తితలములు= మూడి, పొత్తికడుపులు అనేచోటులు; ఆస్పదములు+కాన్‌= నెలవులుగా; వహ్నిపరిగతుండు+అగుచున్‌= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 765 


అగ్ని చేత చుట్టుకొనబడినవాడై; ఉండున్‌= నివసిస్తాడు. అతండు= వాడు; కడంగి= పూని; విట్‌+మూ(త్ర, నిగ్గమకారి= 
మలమున్నూ, మూ(త్రమున్నూ బయటికి పోయేటట్టు చేసేవాడు; ఉదానుండు= ఉదానుడు అనే పేరు గల వాయువు; కర్మ, 
బల, యత్నకారి+ఐ= కర్మయొక్క శక్తిని అనుసరించి ప్రయత్నంచేసే వాడై; కంఠతలమునందున్‌= మెడచోటునందు; 
వర్తించున్‌= పనిచేయును; వ్యానుండు= వ్యానుడు అనే పేరుగల వాయువు; అఖిలదేహసంధులందున్‌= అన్ని అవయవాలు 
ఒకదానితో మరిఒకటి కలిసే చోటులందు; సంచరించున్‌= తిరుగాడుతాడు. 


తాత్సర్యం: ఆత్మాగ్ని నాభినుండి శిరస్సువరకు వ్యాపిస్తూంటుంది. ప్రాణుడు అనే వాయువు, ఆ అగ్నిమధ్యగా 
శిరస్సులో చరిస్తూంటుంది. అతడు సర్వభూతాలకు జీవత్యాన్ని ప్రసాదించేవాడు. ప్రాణుడికి తోడుగా అపానుడు 
ఎల్లప్పుడు ఆ అగ్నిని జృలింప చేస్తుంటాడు. అపానుడు ముడ్డి, పొత్తికడుపు మధ్య అగ్నిచేత పరివేష్టితుడై ఉంటాడు. 
అతడే మలమూత్రాలను విసర్జించేటట్టుగా చేస్తాడు. ఉదానుడు అనేవాయువు కంఠంలో నివసిస్తాడు. కర్మతంత్రాన్ని 
నడుపుతాడు. వ్యానుడు అనేవాయువు శరీరంలోని వివిధాలైన అవయవాలు ఒకదానితో మరియొకటి కలిసేచోటులలో 
ఉంటుంది. 


విశేషం: పంచప్రాణాలు : 1. ప్రాణం, 2. అపానం, 3. ఉదానం, 4. వ్యానం, 5. సమానం - అనే పేరులు గల వాయువులు. 
ఈ పద్యంలో నాలుగు ప్రాణవాయువులను గూర్చి చెప్పబడింది. రాబోయే పద్యంలో సమానవాయువును గూర్చి వ్రాయబడింది. 


క. విను, ప్రాణాపానులు న | య్యనలుండు. బ్రాపుగ సమాను( డన్నరసవిపా 
చను( డగుచు నాభిదేశం । బున నుండును సకలధాతుపోషకవృత్తిన్‌. 102 


ప్రతిపదార్థం: విను= ఆలకింపుము; ప్రాణ+అపానులు= ప్రాణం అపానం అనేవాయువులు; ఆ+అనలుండున్‌+ప్రాపుగన్‌= 
ఆ అగ్నినాశ్రయించి సమానుడు అనే వాయువు; అన్న, రస, విపాచను(డు+అగుచున్‌= ఆహారపానీయాలను జీర్లం చేసేవాడు 
జౌతూ; సకల, ధాతు, పోషక, వృత్తిన్‌= శరీరంలోని మూల పదార్థాల నన్నింటిని పెంపొందించే పనితో; నాభిదేశంబునన్‌= 
బొడ్డులో; ఉండును= నివసిస్తాడు. 


తాత్సర్యం: సమానుడు అనేపేరు గల వాయువు నాభిప్రదేశంలో ఉండి, ఆహార పానీయాలను జీర్లింపచేసి, శరీరంలోని 
ధాతువులు పెంపొందేటట్టుగా చేస్తుంది. సమానుడు ఆత్మాగ్నికి ప్రాణాపానులకు తోడై సహకరిస్తాడు. 


క ఇది పరమయోగదర్శన । విదితం; బిప్పాటం బవనవిదు లైన మునుల్‌ 
వదలక యభ్యాసవిధిన్‌ । ముదమున ధరియింతు రాత్మమూర్ణతలమునన్‌. 103 


ప్రతిపదార్థం: ఇది= (ఈ పంచప్రాణాల విషయం); పరమ, యోగ, దర్శనవిదితంబు= శ్రేష్టమైన యోగశాస్త్రం చేత 
తెలియబడునది; ఈ+పాటన్‌= -ఈరీతిగా; పవన, విదులు+ఐన, మునుల్‌= వాయువులను గూర్చి తెలిసికొనిన బుషులు; 
వదలక= విడువక; అభ్యాసవిధిన్‌= నిరంతరం ఆచరించటంవలన; ముదమునన్‌= సంతసంతో; ఆత్మన్‌= ఆత్మను (ఆత్మాగ్నిని); 
మూర్తతలమునన్‌= తలయందు; ధరియింతురు= వహిస్తారు. 


తాత్సర్యం: పంచప్రాణాలను గూర్చినట్టి, ఆత్మాగ్నిని గూర్చినట్టి, ఈ పరిజ్ఞానం గొప్పయోగదర్శనం వలన మాత్రమే 
తెలియదగింది. అభ్యాసంవలన నిష్టాతు లైన బుషులు ఆత్మను మూర్షప్రదేశంలో ధరిస్తారు. 


veg శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: “'యోగదర్భనము” - అనే ప్రయోగం మిక్కిలి అర్థవంతమైనది. దర్శనం అనగా (కోడీకరించబడిన జ్ఞానం. 'షడ్డర్భనములు” 
- 'సర్వదర్శనసార సంగ్రహము” - మున్నగు శీర్షికలు అనుశీలించ దగినవి. 


వ. ప్రాణాపానసమాహితుండై సకలదేహంబులందును జరియించుచున్న పావకుండు జీవాత్ముండుగా 
నెటుంగు; మతండు జలంబుల నున్న కమలపత్రంబునుంబోలె దేహంబునం దుండియు నిర్లేపస్వరూప 
దీపితుం డయి వెలుంగుచుండు; నిట్టి జీవాత్ముండ కదా పరమాత్తుండు. 104 


ప్రతిపదార్థం: ప్రాణ+అపాన, సమాహితుండు+ఐ= (ప్రాణుడు అపానుడు అనేవాయువులతో చుట్టుకొనబడినవాడై; సకల, 
దేహంబులందును= అన్ని శరీరాలలో; చరియించుచున్న= తిరుగాడుతున్న; పావకుండు= అగ్ని; జీవ+ఆత్ముండుగాన్‌= 
జీవాత్మగా; ఎజుంగుము= తెలిసికొనుము; అతండు= (ఆజీవాత్ముడు); జలంబులన్‌+ఉన్న= నీళ్లలోఉన్న; కమల, ప(త్రంబునున్‌+ 
పోలెన్‌= తామరాకు వలె; దేహంబునందున్‌+ఉండియున్‌= శరీరంలో ఉన్నప్పటికిని; నిర్లేప, స్వరూప, దీపితుండు+అయి= 
పూయబడని ఆకృతిచేత వెలుగొందుతూ (అనగా నీటిచేత తడువని తామరాకువలె); వెలుంగుచున్‌+ఉండున్‌= ప్రకాశిస్తుంటాడు; 
ఇట్టి= ఈవిధమైన; జీవ+ఆత్ముండు+అ, కదా= జీవాత్ముడు మాత్రమే కదా; పరమ+ఆత్ముండు= పరబ్రహ్మం (భగవంతుడు). 


తాత్సర్యం: ప్రాణుడు అపానుడు అనబడే వాయువులతో కలసిమెలసి అన్ని శరీరాలలో నడయాడే అన్నియే జీవాత్మ 
అని తెలిసికొనుము. నీటిలో తడిసిపోకుండగా ఉండే తామరాకువలె ఆ జీవాత్మ దేహంలో నిర్లిప్తుడై ఉంటాడు. ఆ 
జీవాత్మయే పరమాత్మ. 
క చేతన రహితక్షేత్రము(। జేతనముం బొరయఈ జేయు జీవాత్మ దశో 

పేతుండు పరమాత్ముడు వి । ఖ్యాతుండు త్రైలోక్యసంప్రకల్పనుం డనఘా! 105 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడ వైన ఓ కౌళికమునీ!; చేతన, రహితక్షేత్రమున్‌= కదలిక లేనట్టి శరీరం; చేతనమున్‌+ 
పొరయన్‌+చేయు= కదలేటట్టుగా చేసేవాడు; జీవ+ఆత్మ, దశ+ఉపేతుండు= జీవాత్మ అనెడి అవస్థతో కూడినవాడు; పరమ+ 
ఆత్ముండు= పరబ్రహ్మం - భగవంతుడు; విఖ్యాతుండు= కీర్తికెక్కినవాడు; (త్రైలోక్య, సం(ప్రకల్పను(డు= మూడులోకాలను 
సృష్టించగల శక్తి కలవాడు. 


తాత్సర్యం: అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు. 'జీవాత్మ'గా భాసించే ఆ పరమాత్మయే. అతడు సు ప్రసిద్దుడు. 
మూడు లోకాలను సృష్టించగల శక్తి కలవాడు. 
క. భూతములయందు వెలి(గెడు | భూతాత్ముని నెజుంగుదురు ప్రబుద్దులు నిత్య 

జ్యోతిర్మయు నవ్యయు న । ద్వైతం బగు బుద్ధి సూక్ష్మధర్మమువలనన్‌. 106 
ప్రతిపదార్థం: భూతముల+అందున్‌= పదార్థాల అన్నిటిలో; వెలిలగెడు= (ప్రకాశించే; భూత+ఆత్మునిన్‌= భూతాలకు 
ఆత్మఅయినవాడిని; జ్యోతిర్మయున్‌= (ప్రకాశంతో నిండినవాడిని; అవ్యయున్‌= శాశ్వతుడిని; అద్దైతంబు+అగు= ఒకటియే 


అయిన; బుద్దిన్‌= తెలివితో; సూక్ష్మ, ధర్మమువలనన్‌= వింగడించిన ధర్మాన్ని తెలియటంవలన; ప్రబుద్దులు= గొప్పుబుద్దిగలవారు= 
ఠా ఠా ఠా 
జ్ఞానులు; ఎణుంగుదురు= తెలిసికొంటారు. 


తాత్పర్యం: స్టూలదృష్టికి భిన్ననామరూపభేదాలచేత సాక్షాత్కరించే జగత్తులో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని 
సూక్ష్మదృష్టితో (గ్రహించగల జ్ఞానులు అద్దైతయోగం వలన జ్యోతిర్మయుడైన, శాశ్ళతుడైన భూతాత్మునిగా గుర్తిస్తారు". 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 767 


విశేషం: ఎజ్టాపైగడకు శంకరాచార్యులవారు (ప్రతిపాదించిన 'అద్వైతి సిద్దాంతంపై గల మక్కువ ఇక్కడ వ్యక్తమౌతున్నది. 


వ. అని మజియు. గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మవిద్యా ప్రభావంబు తెటింగు సంప్రయోగరహస్యంబు తెలియ 
ని ట్లనియె. 107 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; ధర్మవ్యాధుండు; మజియున్‌= ఇంకను; కౌశికునకున్‌= (బిజ్ఞాసువుగా తనవద్దకు వచ్చిన ఆ 
విప్రుడికిి; (బ్రహ్మ, విద్యా, ప్రభావంబు, తెజంగు= ఆధ్యాత్మికమైన జ్ఞానానికి సంబంధించిన మహిమయొక్క విధానం; 
సంప్రయోగ రహస్యంబు= కార్యాచరణలో స్వయంవ్యక్తమయ్యే దాపరికం; తెలియన్‌= తెల్లమయ్యేటట్టుగా; ఇట్టు+అనియెన్‌= 

(30) ౧M (30) 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పి అంతటితో ఆగకుండా, ధర్మవ్యాధుడు వేదాంతజ్ఞానంయొక్క మహిమ ఆచరణలో ఎట్టా 
వెలువడుతుందో కౌళికుడికి ఇట్టా తెలియచెప్పాడు. 


విశేషం: ఇట - 'సంప్రయోగరహస్యంబు తెలియన - అనే ప్రయోగం అనుశీలించదగింది. సిద్దాంతం వేరు. దానిని 
అనుభూతిలోకి తెచ్చుకొని ఆచరణలోకి అనువదించటం వేరు. సిద్దాంతం అందరకూ తెలిసినదే కావచ్చును. దాని ఆచరణలోకి 
దానిని అనువదించటానికి- 'సంప్రయోగ రహస్యములు” - తెలియవలెను. అవి నిగూఢ విషయాలు. ఆ రహస్యాలను 
వెల్లడించేది తరువాతి పద్యం. అనగా ధర్మవ్యాధుడు కౌశళికుడికి కేవలసిద్దాంతజ్ఞానాన్ని మాత్రమే తెలిపి ఊరకొనక, సంప్రయోగ 
రహస్యాలను కూడ వివరించాడు. 


సీ. తెలివి నొందిన బుద్దిగల మహాత్ముండు శు । భాశుభ కర్మములందు( జొరండు; 
క్రమమున సాఖ్యదుఃఖము లాదిగా నశే | షద్వంద్వములయందు సమత నుండు; 
విను, మట్టిపుణ్యున కొనరింపవలయు కా । ర్యం బెటింగించెద ననుదినంబు 
నియతాశియును జితేంద్రియుడు నై పూర్వరా । త్రమ్మున నపరరాత్రమ్మునందు 


తే. యోగధారణనిరతు(డై యుందవలయు; నపుడు బోధదీపంబున నాత్ము నాత్మ 
యందు గనుచు నివాతదీపానుకారి । యై వెలుంగుచు నమృతమయత్వ మొందు. 108 


ప్రతిపదార్థం: తెలివిన్‌+ఒందిన= జ్ఞానాన్ని ఆర్జించిన; బుద్ది, కల, మహాత్ముండు= మేధావి అయిన గొప్పవాడు; శుభ+అశుభ, 
కర్మములందున్‌= మేలుకలుగునట్టి లేక, కీడు కలుగునట్టి పనులలో; చొర(డు= (ప్రవేశించడు; [క్రమమునన్‌= వరుసగా; సౌఖ్య, 
దుఃఖములు= సుఖం, బాధ; ఆదిగాన్‌= మొదలైన; అశేష ద్వంద్వముల+అందున్‌= అన్ని జంటలలో; సమతన్‌+ఉండున్‌= 
సమభావంతో ఉంటాడు; వినుము; అట్టి; పుణ్యునకున్‌= పుణ్యాన్ని ఆర్టించేవాడికి; ఒనరింపవలయు, కార్యంబు= చేయవలసిన 
పని, కర్తవ్యం; ఎటింగించెదన్‌= తెలుపుతాను; వినుము; అనుదినంబున్‌= (ప్రతిదినమున్నూ; నియత+అశియును= మితముగా 
భుజించువాడున్నూ; జిత+ఇం(ద్రియుండును+ఐ= ఇంద్రియాలను నిగ్రహించిన వాడును అయి; పూర్వరాత్రమ్మునన్‌+అపర 
రాత్రమ్మునందున్‌= రాత్రికి ముందు వేళలలో, రాత్రి అయిన తరువాతి వేళలో అనగా అన్నివేళలలో; యోగధారణ 
నిరతు(డు+ఐ= యోగసాధనలో పూనిక కలవాడై; ఉండవలయున్‌; అపుడు= ఆసమయంలో - అనగా యోగసాధన వేళలో; 
బోధ దీపంబునన్‌= జ్ఞాన మనెడి దీపంవలన; ఆత్మున్‌= పరమాత్మను; ఆత్మ+అందున్‌= తన ఆత్మలో; కనుచున్‌= చూస్తూ; 
నివాత, దీప+అనుకారి+ఐ= గాలి లేనిచోట వెలుగొందే దీపాన్ని అనుకరించేవాడై; వెలుంగుచున్‌= (ప్రకాశిస్తూ; అమృతమయత్వము= 
చావులేని స్థిత ప్రజ్ఞత్వస్థితిని, అమరత్వాన్ని; ఒందున్‌= పొందుతాడు. 


క్రి శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'జ్ఞానాన్ని ఆర్జించిన మహానుభావుడు మంచిపనులలో గాని చెడు పనులలోగాని నిర్లిప్తడుగా ఉంటాడు. 
అట్టివాడు - సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలకు అతీతుడు. అన్నిటియెడల ఆతడు సమభావాన్ని 
పెంపొందించుకొంటాడు. అట్టి పుణ్యాత్ముడు చేయవలసిన కర్తవ్యాలను వివరిస్తాను వినుము. (ప్రతిదినం, ఎల్లవేళల 
అతడు యోగసాధన చేస్తూ మితాహారియె ఇంద్రియాలను ని(గ్రహించాలి. ఇంద్రియాలను ని[గ్రహించిన యోగి 
ఆత్మలో పరమాత్మను దర్శించి, గాలి లేనిచోట వెలుగొందే దీపంవలె నిశ్చలు డై (ప్రకాశిస్తాడు. అమృతమయుడు 
జొతాడు. 


విశేషం: (1) “తమసో మా జ్యోతిగ్గమయ, అసతో మా సద్గమయ, 
మృత్యో ర్మా అమృతం గమయ” - అనే వేదమంత్రాన్ని ఇక్కడ అనుసంధించుకోవాలి. 
(i) ద్వంద్వాతీతుడు అయిన స్థిత ప్రజ్ఞుడిని గూర్చి విపులంగా భగవద్గీత రెండవ అధ్యాయంలో వివరించబడింది. 


క. కామంబును గ్రోధంబును । నేమజక జయింపవలయు నెల్ల విధములన్‌ 
ధీమహిత! యిదియ సతత । క్షేమంకర మైన పథము గృతబుద్దులకున్‌. 109 


ప్రతిపదార్థం: ధీమహిత!= బుద్దిచేత గొప్పవాడయినవాడా, మేధావి వయిన ఓ కౌశికా[ కామంబును= కోరికలను 
పెంచుకొనటమున్నూ; (క్రోధంబును= కోపమును; ఏమణక= మరపులేకుండ; జయింపవలయున్‌= గెలువవలెను; ఎల్ల, విధములన్‌= 
అన్నిరీతులలోను; ఇది+అ= ఇదిమాత్రమే అనగా కామ(క్రోధాలను అణచివేయటమే; కృతబుద్దులకున్‌= పరిపక్వం అయిన 
మనస్సు కలవారలకు; సతత, క్షేమంకరము+ఐన, పథము= ఎల్లప్పుడును మేలును ఒనగూర్చెడి మార్గం. 


తాత్సర్యం: మేధావి అయిన ఓ కౌశికమహర్తీ! ఎల్లప్పుడును ఏమరక కామ(క్రోధాలను అణచిపెట్టాలి. మనస్సు 
పరిపక్వమైనవారలకు ఇది ఒక్కటి మాత్రమే శుభాన్ని చేకూర్చే ఉత్తమమార్గం. 


క. నిత్యము గర్మియు. గర్మఫ | లత్యాగియు నగుట లెస్స లౌల్యవియోగం 

బత్యుత్తమ యోగము ద । తత్యయలక్ష్యుండు సూవె బ్రాహ్మణుడు మహాన్‌. 110 
ప్రతిపదార్థం: నిత్యమున్‌= అనుదినం, ఎల్లప్పుడును; కర్మియున్‌= పనులు చేసేవాడును; కర్మ ఫల, త్యాగియున్‌= చేసిన 
పనుల వలన సం(క్రమించే ఫలితాన్ని విడిచేవాడును; అగుట; లెస్స= మంచిది; లౌల్య, వియోగంబు= కోరికలనుండి 


విడివడటం; అతి+ఉత్తమ, యోగము= మిక్కిలి మంచిదైన యోగం; (బ్రాహ్మణుండు= విప్రుడు (జ్ఞానాన్ని ఆర్జించిన వాడు); 
మహిన్‌= భూమిపై; (భూలోకంలో); తత్‌+ప్రత్యయ, లక్ష్యుండు+చూవె= ఆ ఆశయానికి తగిన ఉదాహరణం సుమా! 


తాత్సర్యం: మనుజుడు ఎల్లప్పుడు కర్మను ఆచరిస్తూనే ఉండవలెను; కాని, ఆ కర్మలవలన కలిగే ఫలాన్ని మాత్రం 

విడనాడాలి. తాను చేసే పనులలోనే మునిగి తేలుతుండటం మంచిది కాదు. కర్మఫలితాలను విడనాడటమే మిక్కిలి 

మంచిదైన యోగం. నిజానికి జ్ఞానాన్ని ఆర్జించిన (బ్రాహ్మణుడు ఈ ఆశయానికి నిదర్శనప్రాయుడుగా అనుష్టాన 
ల a జ 

వేదాంతిగా బ్రదుకదగును. 


చ. అరయంగ జీవితంబు గడునస్టిర; మింత యెటింగి యాత్మ నె 
వ్వరిదెసం గీడురోయక ధ్రువం బగు మైత్రి భజించి సత్మృపా 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 769 


నిరతు(డు నిష్పరిగ్రహుండు నిత్యతపస్వియు నిత్యతృప్తుండుం 
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణు డొందు సనాతన స్థితిన్‌. 111 


ప్రతిపదార్థం: అరయంగన్‌= యోచించగా; జీవితంబు= (బ్రదుకు; కడున్‌= మిక్కిలి; అస్థిరము= నిలుకడలేనట్టిది; ఇంత+ఎణీంగి= 
ఈ విషయాన్ని అంతటిని సంపూర్ణంగా (గ్రహించి; ఆత్మన్‌= మనస్సులో; ఎవ్వరిదెసన్‌= ఎవరియెడలను; కీడు= చెడుగును; 
రోయక= తలపోయక; (ధువంబు+అగు= నిజమైన; మై(త్రి= స్నేహం; భజించి= నెరపి; సత్‌+కృపా+నిరతుండు= మంచిదయ 
కలిగినవాడు; నిష్పరిగ్రహుండు= ఎవరి దగ్గరనుండియు ఏమియు అడిగి పుచ్చుకొననివాడు; నిత్య, తపస్వియున్‌= ఎల్లప్పుడు 
తపస్సు చేసికొనే వాడును; నిత్య, తృప్తుండున్‌= ఎల్లప్పుడును తనివిచెందిఉండే వాడును; పరమ, శమ+అన్వితుండున్‌= 
మిక్కిలి గొప్ప దైన శాంతం కలవాడును; అగు= అయినట్టి; బ్రాహ్మణుండు= జ్ఞానాన్ని ఆర్జించిన విప్రు(డు; సనాతన, స్టితిన్‌= 
రు ల Ey జ థ 
శాశ్చ్వతంగా ఆనందమయమైన స్థితిని; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఆలోచన చేస్తే మానవుల (బ్రతుకులు బొత్తిగా నిలుకడ లేనట్టివి. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా 

తనలో తెలిసికొనినవాడు ఎవరికిని ఎట్టి అపకారాన్ని తలపోయడు. అందరియెడ (ప్రేమపూర్వక మైన స్నేహభావాన్నే 

సెంపొందించుకొంటాడు. అట్టి జ్ఞాని ఎల్లప్పుడు జాలితో నిండిన గుండె కలవాడై, ఎల్లప్పుడు తపస్సు చేసికొంటూ 
ల ల భా = (36) 

ఎవరినీ యాచించడు. ఎవరిదగ్గరనుండి ఏమీ తీసుకొనడు. అతడు నిత్యసంతృస్తుడు. ఆ విధంగా గొప్పఇంద్రియని[గ్రూం 

సాధించిన బ్రాహ్మణుడు, శాశ్వతమైన ఆనందస్థితిని పొందగలడు. 


వ. నీవడిగిన యఖిలధర్మంబులు సంక్షేపరూపంబున నెటింగించితి; నింక నెయ్యది వినవల' తనినం గౌశికుండు' 
“మహాత్మా! వినవలయునవి యెల్లను విశదంబుగా వింటిం; బ్రబుద్దుండ నైతి; నీవు సర్వజ్ఞాండ వగుట దెల్లం 
బయ్యె' ననిన ధర్మవ్యాధుం డతని కి ట్లనియె. 112 


ప్రతిపదార్థం: నీవు+అడిగిన= నీవు (ప్రశ్నించిన; అఖిల, ధర్మంబులు= అన్ని ధర్మాలు; సంక్షేపరూపంబునన్‌= కుదించి; 
ఎజీంగించితిన్‌= తెలియజేశాను; ఇంకన్‌= ఇకమీదట; ఏ+అది= ఏది; వినవలతు(వు)= ఆలకించకోరుతున్నావు; అనినన్‌; 
కొళికుండు; మహాత్మా!= గొప్పఆత్మ కల ఓ ధర్మవ్యాధుడా!; వినవలయునవి= వినవలసినవి; ఎల్లను= అన్నియున్నూ; 
విశదంబుగాన్‌= తేటతెల్లంగా; వింటిన్‌= ఆలకించాను; ప్రబుద్దుండను+ఐతిన్‌= మిక్కుటంగా విజ్ఞానంచేత మేలుకొలుపబడిన 
వాడను అయినాను; నీవు= నీవు; సర్వజ్ఞుండవు+అగుట= అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడవు కావటం; తెల్లంబు+అయ్యెన్‌= 
స్పష్టంగా తెలిసింది; అనినన్‌= అనిచెప్పగా; ధర్మవ్యాధుండు; అతనికిన్‌= ఆకౌశికుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: నీవు (ప్రశ్నించిన విషయాలు అన్నిటిని గూర్చి నేను నాకు తెలిసినంతమేర కుదించి నీకు తెలియజేసి 
ఉన్నాను. ఇక, నీవు మజియేవిషయాలనుగూర్చి తెలియగోరుతున్నావు?'- అని ధర్మవ్యాధుడు కౌశికుడిని అడిగాడు. 
అంతట కౌశికుడు, 'మహానుభావా! వినవలసిన విషయాలను అన్నింటిని నీవు విశదంగా వివరించి చెప్పగా విన్నాను. 
నీవు చెప్పిన విషయాలవలన నేను ఆధ్యాత్మికంగా మేలుకొనగలిగాను. నీవు అన్ని విషయాలు తెలిసిన సర్వజ్ఞుడవు 
అని నేను గుర్తించగలిగాను' అని ధర్మవ్యాధుడికి ధన్యవాదాలు సమర్పించాడు. అప్పుడు కౌశికుడితో ధర్మవ్యాధుడు 
ఈవిధంగా చెప్పాడు. 


సాగ శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మవ్యాధుడు కౌశికుని. దన జననీజనకులయొద్దకు( దోడ్కొని పోవుట (సం. 3-204-3) 


క. “ఏ నిమ్మెయి నుత్తమ వి । జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం 
బైనది గల దొక ధర్మము । భూనుత! యది నీకు దృష్టముగ నెటింగింతున్‌. 113 


ప్రతిపదార్థం: భూనుత!= భూమియందలి (ప్రజలచేత పొగడబడిన ఓ కౌశికమునీ!; ఏను= నేను; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; 
ఉత్తమ, విజ్ఞాన+ఉన్నతి= మంచి దైన గొప్ప జ్ఞానంలోని ఆధిక్యం; పడయుటకున్‌= పొందటానికి; నిజంబు+అగు= సత్యమైన; 
మూలంబు+ఐనది= ఆధారం అయినది; ఒక ధర్మము= ఒక ధర్మం (మంచిపనులు చేయటానికి మూలమైన ఆశయానికి 
ధర్మం అని వ్యపదేశం); కలదు= ఉంది; అది= ఆధర్మం; నీకు; దృష్టముగన్‌= కంటికి కనిపించేటట్టుగా, ప్రత్యక్షంగా; ఎలి 
గింతున్‌= తెలుపగలను. (ఈపద్యానికి ఆయువుపట్టు అని చెప్పదగిన శబ్దం - 'దృష్టముగి.) 


తాత్సర్యం: ఓ కౌశిక మహర్షీ!, నీవు నన్ను సర్వజ్ఞుడ వంటూ (ప్రస్తుతించావు. ఈ రీతిగా, నాకు ఇంతటి విజ్ఞానం 
సం(క్రమించడానికి మూల మైన ధర్మం ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనుపించేటట్టుగా ఎరిగించగలను. 


విశేషం: (1) ధర్మం అనేది ఒక ఆశయం. విశ్వ[శ్రేయానికి ఆధారభూతమైన ఆదర్శం - ధర్మము”. ఆ ధర్మం కంటికి కనబడేది 
కాదు గదా! అయినను - ధర్మవ్యాధుడు తనకు ఆధారమైన ఆ ధర్మాన్ని (ప్రత్యక్షంగా కౌళికుడికి చూపించగలనని 
చెప్పుతున్నాడు! జననీ జనకులే తనకు (ప్రత్యక్ష దైవాలు అనిన్నీ, మాతాపితలసేవ తన ఆదర్శం అనిన్నీ ధర్మవ్యాధుడు చెప్పి 
- కౌశికుడికి తన తలిదండ్రులను చూపించాడు. 


(1) ధర్మం అనిర్వచనీయం. సుప్రసిద్ధమైనది - పెద్దల నిర్వచనం ఈ (క్రింది శ్లోకంలో కానవచ్చును. 


శో! ధృతి క్షమా దమో౭ స్తేయం । శౌచ మింద్రియని[గ్రహః 
ధీ ర్విద్యా సత్య మకక్రోధో | దశకం ధర్మలక్షణమ్‌. ॥ - మనుస్మృతి 6-92. 


వ. అభ్యంతరగృహంబునకురి మ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై 
వివిధసౌరభసంవాసితం బైన హర్యంబునందు మహితాసనాసీను లైన వారిం దన జననీ జనకుల 
నభిమతాహారపరితోషితుల( బరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికిం జూపి, తానును 
దత్పాదప్రణామంబు సేసి, వారల గుశలం బడిగిన, నయ్యిరువురుం బుత్తున కి ట్లనిరి. 114 


ప్రతిపదార్థం: అభ్యంతర, గృహంబునకున్‌= లోపలఉన్న గదిలోకి; రమ్ము+అని= దయచేయుము అని ఆహ్వానించి; తోడ్కొని= 
వెంటపెట్టుకొని; చని= వెళ్లి; మనస్‌+హరంబై= మనస్సును ఆకర్షించేదై - అందమైనది అయి; చతుః+శాలంబు+ఐ= నాలుగు 
వైపులను వాకిళ్లు కలిగినదై; వివిధ, సౌరభ, సంవాసితంబు+ఐన= పెక్కు పరిమళాలచేత గుబాళించేదైన; హర్య్యంబునందున్‌= 
మేడపై; మహిత+ఆసన+ఆసీనులు+ఐన+వారిన్‌= గొప్ప గద్దెలపై కూర్చొనిఉన్నవారలను; తన, జననీ, జనకులను= తన 
తల్లిని తండ్రిని; అభిమత+ఆహార, పరితోషితులన్‌= వారికి ఇష్టమైన ఆహారంతినటంచేత సంతృప్తిచెంది ఉన్నట్టి వారలను; 
పరమ+అంబర+ఆభరణ, గంధ, మాల్య+అలంకృతమూర్తులన్‌= గొప్పు వైన వసాలు, సొమ్ములు, పరిమళ(ద్రవ్యాలు, పువ్వులతో 
అలంకరించబడిన దేహాలు కలవారలను; అతనికిన్‌+చూపి= (ఆ కౌళశికుడికి చూపించి); తానును= (ధర్మవ్యాధుడును); 
తత్‌+పాద, ప్రణామంబు+చేసి= ఆ తలిదండ్రుల కాళ్లకు (మొక్కి; వారలన్‌= వారిని; కుశలంబు= క్షేమంగా ఉన్నారా అని; 
అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+ఇరువురున్‌= ఆతలిదండ్రులు ఇద్దరున్నూ; పుత్రునకున్‌= కొడుకుతో (ధర్మవ్యాధుడితో); 
ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 771 


తాత్సర్యం: అంతట ధర్మవ్యాధుడు కౌశికమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి, తన ఇంటిలో ఉన్న ఒక గదిలోకి 
తీసికొనివెళ్ళాడు; అది మిక్కిలి అందమైనది. ఆ అభ్యంతర గృహానికి నలువైపుల సావిడులు ఉన్నాయి. మంచి గాలి 
వెలుతురు అక్కడకు చేరుతున్నాయి. అది ఒక పెద్దమేడ. ఆ మేడపై పెక్కు పరిమళాలు గుబాళిస్తాయి. అందు, 
గొప్ప ఆసనాలమీద ధర్మవ్యాధుడి తలిదండ్రులు కూర్చొని ఉన్నారు. కోరిన ఆహారాన్ని వారు గైకొని, సంతృప్తిగా 
సేదతీరుతున్నారు. వారిదేహాలపై (క్రాంగ్రొత్తపువ్వులు, ధగధగలాడే నగలు ఒప్పారుతున్నాయి. ధర్మవ్యాధుడు తన 
తలిదండ్రులను కౌశికుడికి పరిచయం చేసి, తాను వారలిరువురి పాదాలకు (మొక్కి, వారి యోగక్షేమాలను గూర్చి 
అడిగి తెలిసికొన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడి తలిదండ్రులు తమ తనయుడితో ఇట్టా పలికారు. 


సీ, “అన్న! కుమార! నీయట్టి సత్నుత్రుండు | గలుగ మా కేమిట( గడమ సెపుమ! 
నీ చేయు ధర్మంబ నీకు. దోడయ్యెడు( । బరమాయు రర్దసంపదలు( గనుము; 
నీ చరిత్రంబున నిఖిలవంశము'. బవి । త్రిత మయ్యె మానుషదేహ మేల 


ధరియించితో కాని తత్త్వమారయ[( బర । దేవత వీవు; సందియము వలదు; 


తే.  వాజ్మనఃకర్మముల( బితృవత్సలత్వ | మొక్కరూపుగ( జలుపుచు నున్నయట్టి 
సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్స్యు । నొకని నెన్నంగ6 దగు గాక యొరులు గలరె!' 115 


ప్రతిపదార్థం: అన్న!= ప్రియమైనవాడా!; కుమార!= కొడుకా; నీ+అట్టి= నీవంటి; సత్‌+పుత్రుండు= మంచి కొడుకు; కలుగన్‌= 
ఉండగా; మాకున్‌+ఏమిటన్‌= మాకు ఎందులో; కడమ+చెపుమ= కొదువ కలదో చెప్పుము అనగా మాకు ఎట్టి లోటును లేదు 
అన్నమాట; నిచేయుధర్మంబు+అ= నీవు ఆచరించే ధర్మమే; నీకున్‌; తోడు+అయ్యెడున్‌= సాయం జాతుంది; పరమ+ఆయుః 
+అర్థ, సంపదలున్‌+కనుము= గొప్పదైన ఆయుర్దాయం (చిరకాలం బ్రతకటం), ధనం, ఐశ్వర్యాలు పొందుము; నీచరిత్రంబునన్‌= 
నీ ప్రవర్తన వలన; నిఖిల, వంశమున్‌= మన వంశం అంతయు; పవిత్రతము+అయ్యెన్‌= పావనం అయింది; (నీవు) మానుష, 
దేహము= మనుజుడిగా పుట్టి మనుజుడి శరీరాన్ని; ఏల= ఎందుకు; ధరియించితి+ఓ, కాని= వహించావో కాని; తత్త్యము= 
నిజం; ఆరయన్‌= పరిశీలించగా; పరదేవతవు+-ఈవు= నీవు దేవతలలో కెల్ల గొప్ప దేవతవు; సందియము, వలదు= ఎట్టి 
అనుమానానికి ఆస్కారం లేదు; వాక్‌+మనస్‌+కర్మములన్‌= త్రికరణశుద్ధిగా - వాక్కుతోడ, మనస్సుతోడ, ఆచరణయందును; 
పితృ వత్సలత్వము= తలిదం[డ్రులపై (ప్రేముడి; ఒక్కరూపుగన్‌= ఎడతెగకుండగ ఒకేమాదిరిగా; చలుపుచున్‌+ఉన్న+అట్టి= 
కొనసాగిస్తూన్న; సత్‌+గుణ+ఆకరున్‌= మంచి లక్షణాలకు నెలవైన వాడిని; నిన్నున్‌+ఎన్ని= నిన్ను పరిగణనం చేసి; జామదగ్భ్యున్‌= 
జమదగ్ని కొడుకు అయిన పరశురాముడిని; ఒకనిన్‌= మరియొకడిని; ఎన్నంగన్‌+తగున్‌+కాక= లెక్కించటం; తగునే కాని; 
ఒరులు= ఇతరులు; కలరె= ఉన్నారా? (లేరు అని భావం). 


తాత్పర్యం: ప్రియమైన కుమారా! ధర్మవ్యాధా! నీ వంటి మంచికొడుకు మాకు ఉండగా, ఇక మా కేమి లోటు? 
నీవు ధర్మమూర్తివి. నీవు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షించగలదు. నీవు చిరకాలం జీవించి ధనధాన్యసంపదలతో 
తులతూగుదువు గాక, నీ ప్రవర్తన వలన మన వంశం పావనమైనది. నీవు కారణజన్ముడవు. నీవు దేవతలలో 
దేవతవు గాని మనుష్యమాత్రుడవు గావు. అసలు ఈ భూలోకంలో నీవు ఎందుకు ఈ మానవదేహాన్ని ధరించి 
అవతరించావో మాకు తెలియదు. నీవు త్రికరణశుద్దితో తలిదండ్రులను ఆరాధిస్తున్నావు. ఇందుకు ఎంతమాత్రం 
సందియం లేదు. నీదీక్ష నిరుపమానం. తలిదండ్రులను ఆరాధించటంలో నిన్ను ముందు చెప్పి, తదుపరి 
పరశురాముడిని చెప్పాలి. మరి ఎవ్వరును నీకు సాటి రారు”. 


సై శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: పరశురాముడి కథ సుప్రసిద్ధం. ఆతడు పితృవాక్యపరిపాలనకై తల్లిని వధించి తదుపరి సంప్రీతుడైన తండ్రిచేత తల్లిని 
తిరిగి బ్రతికేటట్టు వరం సాధించాడు. 


వ. అని పలికి; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం జూపి, 'యిమ్మహాత్ముండు మనల. జూచువేడ్మనిటవచ్చె' 
నని చెప్పిన నావృద్దు లతనికి నర్హసత్కారంబులు గావించినం, గైకొని, యతండు వారలంగుశలం బడిగె; 
నంత నవ్విప్రునకు లుబ్దకుం డి ట్లనియె. 116 


ప్రతిపదార్థం: అని పలికిరి= అని అన్నారు; అప్పుడు= ఆసమయంలో; ధర్మవ్యాధుండు; వారికిన్‌= (తన తలిదం[డ్రులకు); 
కౌశికున్‌+చూపి= కౌశికుడిని చూపించి; ఈ మహా+ఆత్ముండు= ఈ గొప్ప ఆత్మ కలవాడైన (బ్రాహ్మణుడు; మనలన్‌; 
చూచువేడ్కన్‌= దర్శించ వలె ననే కుతూహలంతో; ఇట+వచ్చెన్‌= ఇచటికి వచ్చాడు; అని చెప్పినన్‌; ఆవృద్దులు= ఆముదుసలులు; 
అతనికిన్‌= ఆ కౌళికుడికి; అర్హసత్కారంబులు= తగిన గౌరవమర్యాదలు; కావించినన్‌= చేయగా; కైకొని= స్వీకరించి; 
అతండును= అతడును(కౌశికుడును); వారలన్‌= వారలను అనగా ఆ వృద్దులను; కుశలంబు+అడిగెన్‌= యోగక్షేమాలనుగూర్చి 
ప్రశ్నించాడు; అంతన్‌= తదుపరి; లుబ్దకుండు= వ్యాధుడు; ఆ+మిప్రనకున్‌= ఆ బ్రాహ్మణుడితో (కౌశికునకు); ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పిన పిమ్మట ధర్మవ్యాధుడు తన తలిదండ్రులకు కౌళికుడిని చూపించి, “ఈ మహానుభావుడు 
మనలను చూడవలె నని పూనికతో ఇక్కడికి వచ్చాడు” అని అన్నాడు. ఆ వృద్దులు కౌళికుడికి స్వాగతమర్యాదలు 
చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలనుగూర్చి ప్రశ్నించాడు. అంతట ధర్మవ్యాధుడు కౌళశికుడికి ఇట్టా చెప్పాడు. 


సీ,  *'జననుత! వీరు నా జననియు జనకుండు€ । జూవె! వీరలకు శుశ్రూష సేసి, 
యిట్టి పరిజ్ఞాన మేను. బ్రాపించితి । నమరుల( బూజింతు రర్టి నెల్ల 
వారును; నొండు దైవంబుల నెటు(గ; నీ వృద్దుల నాపాలి వేల్పు లనఘ! 
కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర । ములు మనోహరభక్ష్యభోజ్యములును 


తే. _ వీరి కెపుడు నివేదింతు, వేడ్క బుత్ర | దారసహితుండ నై నియతముగ సేవ 
యాచరింతును; వేదముల్‌ యజ్ఞములు వ్ర । తంబులును వీర నా కను తలంపు దృఢము. 117 


ప్రతిపదార్థం: జననుత!= ప్రజలచేత కీర్తించబడినవాడా! కౌశికమునీ; వీరు= ఈ పెద్దలు; నా జననియున్‌, జనకుండున్‌= 
నా తల్లిగారు తండ్రిగారు; చూవె= సుమ్ము; వీరలకున్‌= వీరికి; శుశూష= పరిచర్య; చేసి= సలిపి; ఇట్టి= ఈ విధమైన; 
పరిజ్ఞానము= గొప్పజ్ఞానం; ఏనున్‌= నేనును; (ప్రాపించితిన్‌= పొందాను; ఎల్లవారును= అందరును; అర్థిన్‌= కోరికతో; 
అమరులన్‌= దేవతలను; పూజింతురు= అర్చిస్తారు; ఒండుదైవములన్‌= వేరే దేవతలను; ఎణుంగన్‌= నేనెరుగను; ఈ 
వృద్దులు+అ= ఈ ముదుసలివారే; నా పాలి వేల్పులు= నాకు లభించిన దేవతలు; అనఘ!= పాపం చేయనట్టి ఓ 
పుణ్యాత్ముడా!; కమనీయ, ఫల పుష్ప, గంధ, భూషణ, వస్తములున్‌= కమ్మని పండ్లు, పూలు, పరిమళద్రవ్యాలు, నగలు, 
బట్టలు; మనస్‌+హర, భక్ష్య, భోజ్యములును= మనస్సుకు అనువైన తినుబండారాలున్నూ; వీరికిన్‌; ఎపుడున్‌= ఎల్లప్పుడును; 
నివేదింతున్‌= సమర్పిస్తాను; వేడ్కన్‌= కుతూహలంతో; పుత్ర, దార, సహితుండను+ఐ= కొడుకులతో, భార్యతో కూడిన 
వాడనై; నియతముగన్‌= దీక్షతో; సేవ= పరిచర్య; ఆచరింతును= చేస్తాను; వేదముల్‌= వేదాలు; యజ్ఞముల్‌= (క్రతువులు; 
వ్రతంబులును= నోములును; నాకున్‌= నాకు; వీరు+అ= వీరే; అను, తలషపు= అనే ఆలోచన; దృఢము= గట్టిది. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 773 


తాత్సర్యం: “ప్రజలచేత కీర్తించబడినవాడా! నాతలిదండ్రులు వీరే. వీరికి పరిచర్య చేయటంచేతనే నాకు ఈ 
పరిజ్ఞానం లభించింది. అందరూ వేడుకతో తమకోరికలు ఈడేరటానికై దేవతలను పూజిస్తారు. నాకు నాతలిదండ్రులే 
ప్రత్యక్షదేవతలు. వేరే దేవతలను నేను ఎజుగను. ఈ ముదుసలులే నాపాలిటి వేల్పులు. వీరలను చందనచర్చతో, 
పండ్లతో, పూవులతో వారలకు కావలసిన తినుబండారాలతో అర్బిస్తాను. నా శ్రీమతితో నా బిడ్డలతో కలిసి వీరికి 
సేవ చేస్తాను. వారి సేవయే నేను చేసే యజ్ఞం. అదియే వేదాలు, నోములు - అనే భావమే నాలో లోతుగా నాటుకొని 
ఉన్నది. 


తే. జనని జనకుండు సద్గురుం డనలుం డాత్తు( | డన(గ నియ్యేవురును నే గృహస్టుచేత 
సుగతివాంఛ. బ్రసాదితు లగుదు రట్టి । వాండ సూవె ధర్మాత్ముండు వసుధమీంది. 118 


ప్రతిపదార్థం: జనని=తల్లి; జనకుండు= తండ్రి; సత్‌+గురు(డు= మంచిఒజ్జ; అనలుండు= అగ్ని; ఆత్ముడు= ఆత్మ; అన 
గన్‌= అని చెప్పబడెడి; ఈ+ఏవురునున్‌= ఈ అయిదుగురున్నూ; ఏగృహస్టుచేతన్‌= ఏ ఇంటియజమానిచేత; సుగతివాంఛన్‌= 
పుణ్యం లభించవలె ననే కోరికతో; ప్రసాదితులు+అగుదురు= సంతోషం పొందించబడిన వారు అగుదురో; అట్టివా( 
డు+అ+చూవె= అట్టివాడే సుమా; వసుధమీందన్‌= భూమిపై; ధర్మ+ఆత్ముండు= ధర్మంతో కూడిన ఆత్మకలవాడు - 
సుకృతుడు. 


తాత్సర్యం: పుణ్యంకోరే గృహమేధి-తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని అర్చించి సంతోషపరచాలి. 

భూమిపై అట్టి గృహస్ఫుడే ధర్మాత్ముడు.” 

వ. అని చెప్పి యిట్లనియె; “బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్నయెడకుం జనుదెంచిన 
నప్పతివ్రతవలని యనుగ్రహంబున నీకు నెల్లవియు నెఖింగించితిం గాని, నీదెస నాదు చిత్తంబు 
ప్రియంపడియుండదు; నీచేసిన యకార్యం బొక్కటి గల దది యెయ్యది యనిన; 119 

ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు; పతివ్రతపనుపునన్‌+చేసి= గొప్పఇల్లాలు 
యొక్క నియోగంవలన; నీవు; ధర్మ, జ్ఞాన+అర్ధంబు= ధర్మాన్నిగూర్చిన జ్ఞానాన్ని పొందటానికై; నా+ఉన్న+ఎడకున్‌= నేను 
ఉన్నచోటికి; చనుదెంచినన్‌= రాగా; ఆ+పతివ్రతవలని, అనుగ్రహంబునన్‌= ఆ మంచి ఇల్లాలి యొక్క దయవలన; నీకున్‌= 
నీకు; ఎల్లవియున్‌= సర్వమును; ఎజింగించితిన్‌= తెలిపాను; కాని= అంతేకాని; నీదెసన్‌= నీయెడ; నా+చిత్తము= నాదు, 
మనస్సు; ప్రియంపడి, ఉండదు= ప్రీతిని చెందియుండ లేదు; నీ చేసిన= నీవు ఒనర్భిన; అకార్యంబు= చెడ్డపని; ఒక్కటి 
కలదు= ఒకటి ఉన్నది; అది+ఎయ్యది+అనినన్‌= ఆ (అకార్యం) ఏది అని అడిగితే. 


తాత్పర్యం: అని చెప్పి ధర్మవ్యాధుడు ఇట్లు పలికాడు: “ ఆ పతివ్రత అనుగ్రహంతో నిన్ను పంపింది కాబట్టి, 
ఆమెపై నాకు గల గౌరవ(ప్రపత్తి చేతను, నీవు జిజ్ఞాసువుగా నే నున్న చోటికే వచ్చి అడిగావు కాబట్టి నాకు 
తెలిసినమేరకు అంతయు నీకు తెలియజెప్పాను. కాని, నీయందు నాకు (పీతి యేర్పడ లేదు. దానికి ఒక 
మూలకారణం ఉన్నది. నీవు చేసినది ఒక చెడ్డపని ఉన్నది. ఆ చెడ్డపని ఏది అని అడిగితే. 


ఉ. _ ఎంతయు వృద్దు లై తమకు నీ వొకరుండవ తెప్ప గాగ న 
త్యంతముదంబునన్‌ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని 


wen శ్రీమదాంధ్ర మహాభారతము 


శ్చింతుండ వై సదాధ్యయనశీలత వారియనుజ్ఞ లేక యే 
కాంతమ యెమ్మెయిన్‌ వెడలి తక్కట! నీవు గరంబు క్రూరతన్‌. 120 


ప్రతిపదార్థం: ఎంతయున్‌, వృద్దులు+ఐ= మిక్కిలి ముసలివారై; తమకున్‌; నీవు+ఒకరుండవు+అ= నీవు ఒక్కడవు మా(త్రమే; 
తెప్పకా(గన్‌= ఆధారం కాగా; (తెప్ప= నదిని దాటే ఉడుపం); అత్యంత ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; (బ్రదుకు= 
జీవించే; తల్లినిన్‌ తండ్రినిన్‌= తల్లిని తండ్రిని; ఉజ్జగించి= వదలిపెట్టి; అక్కట= అయ్యో!; నిశ్చింతు(డవు+ఐ= విచారం 
ధా మలై జ (2) 
లేనటివాడవై; సదా+అధ్యయన, శీలతన్‌= ఎల్లప్తుడును వేదాలను వల్లెవేసే స్వభావం చొప్పున; వారి+అనుజ్ఞు లేక= ఆ 
[2] a ag} భా Sy 

తలిదండ్రులయొక్క అనుమతి లేకుండా; ఏకాంతము+అ= ఒంటరిగా; ఏ+మెయిన్‌= ఏరీతిగా; నీవు; కరంబు= మిక్కిలి; 
క్రూరతన్‌= కఠినత్వంతో; వెడలితి= వెళ్ళావు. 


తాత్సర్యం: నీ తలిదండ్రులు మిక్కిలి ముసలివారు. వారికి నీవు ఒకడవే ఆధారం. నీమీదనే తమ (పేముడిని 
అంతయు పెట్టుకొని బ్రదుకుతున్న నీతలిదండ్రులను వదలిపెట్టావు. వారిని వదలివచ్చేటప్పుడు నీవు వారి అనుమతిని 
తీసికొన లేదు. నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని ఆర్జించి, తరింప నెంచావు. కాని, నీతలిదండ్రులగతి ఏమవుతుందో 
అని ఆలోచించలేదు. కఠినమైన నీ (ప్రవర్తన నాకు నచ్చ లేదు. 


ఆ. నీక వగచి వగచి నిర్దిన్నహృదయు లై । విగతచక్షు లైరి వినవె? వార; 
లరిగి యింక నైన నమ్ముదుసళ్ల యు । దగ్రశోకవహ్ని నార్వవయ్య! 121 


ప్రతిపదార్థం: నీకున్‌+అ= నీకోసమే; వగచి వగచి= మిక్కిలిదుఃఖించి; నిర్భిన్నహృదయులు+ఐ= పగిలిన గుండెలు కలవారై; 
వారు= (నీతలిదండ్రులు); విగతచక్షులు+ఐరి= పోయిన కన్నులు కలవారు అయ్యారు - గ్రుడ్డివార లయ్యారు. వినవె= 
ఆలకించవా?; అరిగి= వెడలి; ఇంకన్‌+ఐనన్‌= ఇకమీదట నైన; ఆ+ముదుసళ్ల+ఉదగగ్ర, శోక, వహ్నిన్‌= ఆ వృద్దులయొక్కగొప్ప 
దైన దుఃఖం అనెడి అగ్నిని; ఆర్బవయ్య= ఉపశమింప చేయుము. 


తాత్సర్యం: నీకోసమే మిక్కుటంగా గుండెలు పగిలేటట్టు నీ తలిదండ్రులు ఏడ్చి యేడ్చి (గ్రుడ్డివారయ్యారు. ఆ 
సంగతి నీవు ఆలకించ లేదా? ఇకమీదట నైనా, నీవు వారిదగ్గరకు పోయి, ఆ ముదుసలుల శోకాగ్నిని ఆర్పవలెను 
సుమా! 


క. నీయధ్యయనమ్మును సుకృ |; తాయాసము నిష్పలంబు లై చను గురుసే 

వాయుక్తి లేక తక్కిన । జేయుము నాపలుకు; మేలు సేకుటు నీకున్‌. 122 
ప్రతిపదార్థం: నీ+అధ్యయనమ్మును= నీ చదువున్నూ; సుకృత+ఆయాసమున్‌= పుణ్యాన్ని ఆర్టించటానికై పడెడి శ్రమయున్నూ; 
గురు, సేవా, యుక్తి, లేక తక్కినన్‌= తలిదండ్రుల పరిచర్య లేకపోతే; నిష్టలంబులు+ఐ= ఫలం లేనట్టివి అయి అనగా వ్యర్థాలై; 


చనున్‌= పోతాయి; నాపలుకు చేయుము= నేను చెప్పిన చొప్పున నడచుకొనుము; నీకున్‌= నీకు; మేలు= శుభం; చేకుణున్‌= 
కలుగుతుంది. 


తాత్సర్యం: నీ చదువు గాని, పుణ్యాన్ని ఆర్జించటానికై నీవు పడెడి (శ్రమగాని, తలిదండ్రులకు పరిచర్య చేయకపోతే 
వ్యర్ణా లౌతాయి సుమా! నేను చెప్పిన విధంగా నడచుకొనుము. నీకు మేలు కలుగుతుంది”. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 775 


విశేషం: గురుశబ్దానికి విశాల మైన అర్థం ఉన్నది. గురువులు= తలిదండ్రులు, మాతామహి పితామహులు, పినతండ్రి,అన్న, 
మేనమామ, ఉపాధ్యాయు(డు, విద్య చెప్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు, గురుపరిచర్య - లేకుంటే జ్ఞానం కలుగదు 


అని సనాతన సంప్రదాయం. 


వ. అనిన గౌశికుం డతని కిట్లనియె. 123 


తాత్పర్యం: అనగా విని కౌశికుడు ఆ ధర్మవ్యాధుడితో ఈ విధంగా అన్నాడు. 


క. “ఇది యట్టిద నీ చెప్పిన । సదమలహితవాక్యభంగి సకలము వింటిన్‌; 
వదలక యిమ్మెయిన చరిం । చెద గురుజనములకు. బ్రీతి( జేసిద ననఘా! 124 


ప్రతిపదార్థం: అనఘా!= పాపం లేనట్టివాడా!(ఓ ధర్మవ్యాధుడా!); ఇది= (నీవు చెప్పింది); అట్టిది+అ= అటువంటిదే, నిజమే; 
నీ, చెప్పిన= నీవు చెప్పిన; సత్‌+అమల, హిత, వాక్య, భంగి= మంచివి, స్వచ్చమైనవి, మేలుచేకూర్చేవి అయిన మాటలతీరు; 
సకలమున్‌= అంతయును; వింటిన్‌= ఆలకించాను; వదలక= విడిచిపెట్టక; ఈ+మెయిన్‌+అ= ఈవిధంగానే; చరించెదన్‌= 
నడచుకొంటాను; గురుజనములకున్‌= పెద్దలయిన తలిదండ్రులకు; (పీతిన్‌= సంతోషాన్ని; చేసెదన్‌= కల్షిస్తాను. 


తాత్సర్యం: అని చెప్పిన ధర్మవ్యాధుడితో కౌశికుడు ఇట్లా పలికాడు: 'పుణ్యాత్ముడ వైన ఓ ధర్మవ్యాధుడా! నీవు 
చెప్పినమాటలు సరిఅయినవే. స్వచ్చమైనవే. నాకు మేలు చేకూర్చేవే. వాటిని సావధానంగా విన్నాను. నీవు చెప్పిన 
విధంగా నడచుకొంటాను. నా తలిదండ్రులకు పరిచర్య చేసి నా జన్మ ధన్యం చేసికొంటాను. 


క. నాదైన భాగ్యవశమునం గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా 
హ్లాదమనస్కుండ నైతి, శు | భోదయముల కెల్ల నింక యుక్తుండ నైతిన్‌. 125 


ప్రతిపదార్థం: నాదు+ఐన= నాకు సంక్రమించిన; భాగ్య, వశమునన్‌+కాదు+ఏ= అదృష్టంచొప్పున కదా; నీతోడి, చెలిమి= 
నీతో స్నేహం; కలిగెన్‌= ఏర్పడింది; పరమ+ఆహ్హాద, మనస్కుండన్‌+ఐతిన్‌= మిక్కుటమైన సంతోషంతో నిండిన మనస్సు 
కలవాడను అయినాను; శుభ+ఉదయములకున్‌+ఎల్లన్‌= మేలు కలిగించే వాటి కన్నిటికిని; యుక్తుండను+ఐతిన్‌= యోగ్యుడిని 


అయినాను. 


తాత్పర్యం: నీతో స్నేహం కలగటం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు 
కలుగబోయే శుభాల కన్నిటికిని ఇది సూచకం. 


క. పాపకృతం బగు దుర్గతి । మోపు. గనకయుండ నను. బ్రబోధాత్మక లీ 
లాపరిణతు( గావించితి; | నాపాలిటి వేల్ప వీవ నరనుతచరితా! 126 


ప్రతిపదార్థం: నర, నుత, చరితా!= జనులచేత పొగడబడిన (ప్రవర్తన కలవాడా!; ఓ ధర్మవ్యాధుడా!; పాపకృతంబు+అగు= 
పాపం చేయటంచేత ఏర్పడిన; దుగ్గతి= చెడుమాగ్గం; మోపున్‌+కనక+ఉండన్‌= బరువు కాంచక ఉండేటట్లుగా; ననున్‌= 
నన్ను; ప్రబోధ+ఆత్మక, లీలా, పరిణతున్‌+కావించితి(వి)= జ్ఞానంవలన కలిగే మహిమతో గొప్పవాడిగా వికసించేటట్టుగా 
చేశావు; ఈవు+అ= నీవే; నాపాలిటి= నాకు సంబంధించిన; వేల్పవు= దేవతవు. 


స్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనులచేత పొగడబడే ప్రవర్తన కలవాడా, ఓ ధర్మవ్యాధా! పాపం చేయటంచేత దుర్గతి ప్రాప్తించి ఆ 
బరువు మోస్తూ (బ్రదుకకుండ నీవు నన్ను ఉద్ధరించి, నాకు జ్ఞానం గలిగించి, గొప్పవాడినిగా నేను వికసించేటట్లు 
చేశావు. నీవే నా పాలిటి దేవుడవు. 


చ. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో; 

విను, పదివేవురం దొకండు విశ్రుతధర్మపరాయణుండు గ 

ల్లునొ కలుగండొ సందియము; గోరి సనాతనధర్మ మూంది యె 

వ్వనికిని నీకు బోలె బుధవత్సల! యిట్లు చరింపవచ్చునే. 127 
ప్రతిపదార్థం: బుధవత్సల!= జ్ఞానులచేత ఆదరించబడెడివాడా!; విను= ఆలకింపుము; ధాత్రిలోన్‌= లోకములో; ధర్మ, 
పథంబు= ధర్మంతో గూడిన మార్గం; అనుపమము= సాటి లేనిది; ఎట్టివారలకున్‌= ఎటువంటి మనుజులకు ఐనను; 
అందదు= దొరకదు; పదివేవురందున్‌+ఒక(డు= పదివేలమందిమనుజులలో ఒక్కడు; విశ్రుత, ధర్మ పరాయణుండు= కీర్తికి 
ఎక్కిన ధర్మవ్రతుడు అనగా ధర్మాన్నే ఎల్లప్పుడు పాటించేవాడు అనే పేరు (ప్రతిష్టలు ఆర్జించినవాడు; కల్గును+ఒ= 
కలుగునా?; కలుగండు+ఒ= కలుగడా?; సందియము= సంశయించవలసింది; కోరి= పూనికతో; సనాతనధర్మము+ఊంది= 
ప్రాచీనకాలంనుండి అనుస్యూతంగా ఆచరించబడుతున్న ధర్మాన్ని తెలిసి (గ్రహించి; ఇట్టు= ఈవిధంగా; ఎవ్వనికిని= 
ఏమనుజుడికి ఐనను; నీకున్‌+పోలెన్‌= నీవు ఆచరిస్తున్న విధాన్ని పోలి; చరింపన్‌వచ్చున్‌+ఏ?= నడవడిక తీర్చిదిద్దుకొనటానికి 
వీలు ఉన్నదా? 


తాత్పర్యం: జ్ఞానులచేత ఆరాధింపబడెడి ఓ ధర్మవ్యాధుడా!; ధర్మమార్గం మిక్కిలి సూక్ష్మమైనది. సాటి లేనిది, 
ఎట్టివారలకును అది అందుబాటులో ఉండనట్టిది. ఈ భూ(ప్రజలలో పదివేలమంది జనులలో ఒకడైనను అచ్చమైన 
ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు పేరుప్రతిష్టలు ఆర్జించినవాడు ఉన్నాడా? ఉన్నట్టు ఖండితంగా చెప్పలేం. సనాతనధర్మాన్ని 
నీవలె గ్రహించిన అనుష్టానవేదాంతి మరియొకడు లేడు. 
చ. నిను నొక శూద్రుంగగాం దలంపనేర గుణాకర; నీ చరిత్రముం 

గన మది నద్దుతం బొలసె6 గావున నెయ్యది కారణంబుగా 

నొనరంగ నిట్టి జన్మమును నొందితి చెప్పుము; భూత భావివ 

ర్రనములయందు నీకు విదితంబులు గానివి గల్ల వెమ్మెయిన్‌'. 128 
ప్రతిపదార్థం: గుణ+ఆకర!= మంచి లక్షణాలకు నెలవైన వాడా! ఓ ధర్మవ్యాధుడా!; నినున్‌= నిన్ను; ఒక, శూద్రున్‌+కాన్‌= 
ఏదో ఒక శూద్రవంశంలో పుట్టిన సామాన్య మనుజుడిగా; తలయనేరన్‌= ఎంచలేను; నీచరిత్రమున్‌+కనన్‌= నీశీలమును 
అరయగా; మదిన్‌= మనసునందున; అద్భుతంబు+ఒలసెన్‌= వింత గలిగింది; కావునన్‌= కాబట్టి; ఏ+అది= ఏది; 
కారణంబు+కాన్‌= హేతువుగా; ఒనరంగన్‌= పొసగేటట్టుగా; ఇట్టి= ఈవిధమైన; జన్మమును= పుట్టుకను; ఒందితి(వి)= 
పొందావో; చెప్పుము= వివరించుము; భూత, భావి, వర్తనములయందున్‌= లోగడ జరిగినట్టి ఘటనలలోగాని, ఇక ముందుకాలంలో 


జరుగబోయే ఘటనలలోగాని; నీకున్‌, విదితంబులు+కానివి= నీకు తెలియనట్టివి; ఏ+మెయిన్‌= ఏరీతిగా నైనను; కల్లవు= 
ఉండవు. 


తాత్సర్యం: మంచి గుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు ఒక శూద్రుడవు మాత్రమే అని భావించలేను; నీ 
శీలాన్ని అనుశీలించగా నామనస్సులోఇది మిక్కిలి వింతగా ఉన్నది. నీవు ఏకారణంవలన శూ(ద్రజన్మను పొందావో 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 777 


దయచేసి చెప్పుము. నీవు త్రికాలజ్ఞుడవు. నీకు తెలియని అంశాలు గతానికి సంబంధించినవి గాని భవిష్యత్తుకు 
సంబంధించినవి గాని లేవు” 


వ. అనిన నతనికి ధర్మవ్యాధుం డిట్లనియె. 129 
తాత్పర్యం: అని కౌశికుడు పల్కగా, ధర్మవ్యాధుడు అతడికి ఈవిధంగా బదులు పలికాడు. 
ధర్మవ్యాధుడు కాశికునకు( దన పూర్వజన్మ వృత్తాంతంబు సెప్పుట (సం. 3-205-21) 


క “జననుత! నీ వెయ్యది యడి । గినం దెలుపుట నా కవశ్యకృత్యము గాదే! 
విను చెప్పెద; బూర్వభవం । బున నే నొక బ్రాహ్మణుండ( బుణ్యచరితు(దన్‌. 130 


ప్రతిపదార్థం: జన, నుత!= (ప్రజలచేత కీర్తించబడినవాడా!; నీవు+ఏ+అది+అడిగినన్‌= నీవు దేనిని గూర్చి (ప్రశ్నించినా; 
తెలుపుట= వివరించి చెప్పటం; నాకున్‌+అవశ్య, కృత్యము+కాదు+ఏ= నాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన పనియే సుమా; 
విను, చెప్పెదన్‌; పూర్వ, భవంబునన్‌= లోగడ పుట్టువునందు; ఏన్‌= నేను; ఒక, (బ్రాహ్మణుండన్‌= ఒక విప్రుడను; పుణ్య 
చరితుండన్‌= సుకృతంతో కూడిన (ప్రవర్తన కలవాడను. 


తాత్సర్యం: ప్రజలచేత కీర్తించబడిన ఓ కౌశికమునీ! నీవు ఏ (ప్రశ్నలు వేసినా వాటికి అన్నింటికి సమాధానాలు 
చెప్పటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గతజన్మలో నేను ఒక బ్రాహ్మణుడను. సుకృతాన్ని ఆర్జించే ప్రవర్తన 
గలవాడిని. 


వ. _ వేదవేదాంగపారంగతుండ నై యుండుదు; నాకుం బ్రియసఖుం డైన యొక్క రాజపుత్తుతోడి సంగతిం జేసి 
ధనుర్వేదంబును నభ్యసించితి; నొక్కనా. డమ్మహీపతి వేట వోయిన నేనును నతనితోడన చని వనంబునం 
బెక్కు మృగంబుల నేయుచుండ నం దొక్కబాణంబు దృణలతాంతరితదేహుండైన మునివరు నొక్కరుం 
దాంకిన నతండు హా! యనుచుం బడియె; నంత నేనును. 131 


ప్రతిపదార్థం: వేద, వేదాంగ, (వేద+అంగ) పారంగతుండను+ఐ= వేదాలయొక్క వేదాంగాలయొక్క అవ్వలిఒడ్డును చేరినవాడనై, 
(అనగా సంపూర్ణంగా తెలిసిన వాడనై); ఉండుదున్‌= ఉండేవాడను; నాకున్‌+(ప్రియ, సఖుండు+ఐన= నాకు మిక్కిలి ఇష్టుడైన 
మిత్రుడు అయిన; ఒక్క, రాజపుత్రుతోడి= ఒకానొక రాచకొడుకుతోడి; సంగతిన్‌+చేసి= కూడిక (స్నేహం) వలన; ధనుః 
+వేదంబును= విలువిద్యను; అభ్యసించితిన్‌= నేర్చుకొన్నాను; ఒక్కనాండు= ఒకానొకరోజున; ఆ+మహీ, పతి= ఆ రాజు; 
వేట+పోయినన్‌= వేటాడడానికై పోగా; నేనునున్‌= నేనుకూడ; అతనితోడన్‌+అ= ఆతడివెనువెంటనే; చని= వెళ్లి; వనంబునన్‌ 
అడవిలో; పెక్కు, మృగంబులన్‌= అనేకజంతువులను; ఏయుచున్‌+ఉండన్‌= బాణాలతో కొట్టుతుండగా; అందున్‌+ఒక్క, 
బాణంబు= ఆ బాణాలలో ఒకబాణం; తృణ, లతా+అంతరిత, దేహుండు+ఐన= గడ్డిచేతను తీగలచేతను చుట్టుకొనబడిన 
శరీరం కలవా డయిన; మునివరున్‌+ఒక్కరున్‌= బుషులలో శ్రేష్టుడు అయిన ఒకరిని; తాశినన్‌= తగులగా; అత(డు= 
(ఆమునివరుడు); హా+అనుచున్‌+పడియెన్‌= హా అనే (బాధతోకూడినశోకము) ధ్వనితో పడిపోయాడు; అంతన్‌= పిమ్మట; 
ఏనును= నేనును. 


తాత్సర్యం: పూర్వజన శ్రంలో నేను వేదాలను, వేదాంగాలను క్షుణ్ణంగా చదివినవాడినే. కాని, నాకు ఒక రాకుమారుడితో 
స్నేహం ఏర్పడటంచేత విలువిద్యను నేర్పాను. ఒకానొకరోజున ఆ మహారాజుతో నేనుగూడ అడవికి వేటకు పోయి 


సీ శ్రీమదాంధ్ర మహాభారతము 


పెక్కుజంతువులను సంహరించాను. అంతలో నాబాణ మొకటి, గడ్డిచేతను తీగెలచేతను కప్పబడిన ఒక మునివరుడి 
శరీరానికి తాకింది. వెంటనే ఆతడు హాహాకారం చేస్తూ బాధతో నేలపై ఒరిగిపోయాడు. అప్పుడు నేను. 


విశేషం: వేదములు నాలుగు. 1.బుగ్వేదం, 2.యజుర్వేదం, 3. సామవేదం, 4. అధర్వణవేదం. వేదాంగం అంటే వేదానికి 
అవయవం. వేదము యొక్క సరియైన అర్థాన్నీ, మంత్రోపయోగం మొదలైన వాటిని తెలిపేది. వేదాంగాలు ఆరు 1.శిక్ష, 
2.వ్యాకరణం 3. ఛందస్సు 4. నిరుక్తం 5. జ్యోతిషం 6. కల్పం. 


ఆ. డాయంబోయి తీవ్రసాయకవిద్దు( డై । పొరలుచున్న విప్రవరునిం జూచి 
తలంకి యనునయంపుం బలుకులు పలికినం । గినిసి యిట్టు లనియె మునివరుండు. 132 


ప్రతిపదార్థం: డాయన్‌+పోయి= సమీపించి; తీవ్రసాయకవిద్దుండు+ఐ= వాడి అయిన బాణాలచేత కొట్టబడినవాడై; 
పొరలుచున్‌+ఉన్న= ఇటు అటూ బాధతో మెలికలు తిరుగుతున్నటువంటి; విప్రవరునిన్‌+చూచి= (బ్రాహ్మణులలో 
ఉత్తముడైనవాడిని సందర్శించి; తలంకి= భయపడి; అనునయంపు+న్‌+పలుకులు= ఓదార్పుమాటలు; పలికినన్‌= పలుకగా; 
ముని, వరుండు= బుషులలో ్రేష్టుడైనవాడు; కినిసి= కోపించి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అంతట నేను బ్రాహ్మణోత్తముడిని సమీపించాను. అతడు నాబాణంచేత ఛేదించబడిన శరీరం కలవాడై 
బాధచేత ఇటూఅటూ పొరలాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి చలించినవాడనై నేను ఓదార్పుమాటలను పలుకగా, 
ఆవిప్రుడు మిక్కిలి ఆగ్రహించి ఈవిధంగా అన్నాడు. 


ఆ. 'బ్రాహ్మణుండవయ్యు.. బాపప్రవృత్తివై । శూద్రకర్మమునకు( జొచ్చి తీవు 

గాన నిక్కువము మృగవ్యాధజన్ముండ । వగుము మీ(ది ననియె; ననిన నేను. 133 
ప్రతిపదార్థం: ఈవు= నీవు; బ్రాహ్మణుండవు+అయ్యున్‌= విప్రుడవై పుట్టికూడా; పాపప్రవృత్తివి+ఐ= చెడ్డపనులు చేసే స్వభావం 
కలవాడవై; శూద్ర, కర్మమునకున్‌= శూద్రులు చేసే పనికి; చొచ్చితి(వ)ి= చొరబడ్డావు; కానన్‌= కావున; మీందన్‌= తదుపరి 
(అనగా రాబోయే జన్మలో); మృగ, వ్యాధ, జన్ముండవు= జంతువులను హింసించి జీవించే బ్రతుకుతెరువు కలవాడవు; 
అగుము= కమ్ము; నిక్కువము= యథార్థం; అనియెన్‌= అని అన్నాడు (శపించాడు); అనినన్‌= అట్లా అనగా; ఏను= నేను; 


తాత్పర్యం: 'నీవు పుట్టింది బ్రాహ్మణకులంలో. కాని, చెడ్డ వైన హింసాకృత్యాలు చేయటానికి పూనుకొన్నావు. హింస 
శూద్రుల కను వైనది కాని బ్రాహ్మణులకు తగినపని కాదు. కావున, నీవు రాబోయేజన్మలో కూద్రుడవుగా జన్మించి 
మృగవ్యాధవృత్తితో బ్రతుకగలవు. ఇది తథ్యం” అని శపించాడు. అపుడు నేను ఆ బ్రాహ్మణోత్తముడితో ఈ విధంగా 
నివేదించుకొన్నాను.. 


చ.  “ఎటు(గక తప్పు సేసితి సహింపంగదే! కడుదుర్ణవంబునం 
బటుపకుమయ్య!' నావుడు( గృపన్‌ మునినాథుండు “దప్ప దివ్విధం; 
బెటుకుకులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా 
నెలింగెదు, తల్లిదండ్రులకు నెంతయు. బ్రీతి యొనర్తు భక్తితోన్‌. 134 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 779 


ప్రతిపదార్థం: ఎటు(గక= తెలియకపోవటంచేత; తప్పు= నేరం; చేసితిన్‌= చేశాను; సహింపన్‌కదే= క్షమించవలసినవాడవుకదా!; 
కడున్‌= మిక్కిలి; దుర్భవంబునన్‌= చెడ్డజన్మంలో; పజుపకుమయ్య!= నియోగించకండి; నావుడున్‌= అని చెప్పగా; 
మునినాథుండు= బుషులలో శ్రేష్టుడు; కృపన్‌= దయతో; ఈ+విధంబు= ఈరీతి; తప్పదు= జరుగక తీరదు; ఎటుకు, 
కులంబునందున్‌= వ్యాధకులంలో; జనియించియున్‌= పుట్టినప్పటికిని; ధర్మువులు+ఎల్లన్‌= అన్నిధర్మాలను; ఇమ్ముగాన్‌= 
సంప్రీతితో; ఎజీగదు= తెలిసికొంటావు; భక్తితోన్‌= పూజ్యభావంతో; తలిదం[్రులకున్‌= మాతాపితలకు; ఎంతయున్‌= 
ఎక్కువగా; ప్రీతి= తృప్తిని; ఒనర్హు(వు)= చేయగలవు. 


తాత్సర్యం: 'అజ్ఞానంచేత ఇట్టి అపరాధం చేశాను, క్షమించ వేడికోలు. నన్ను చెడుజన్మం పొందేటట్టుగా చేయకుమా 

మహానుభావా! అని నేను ప్రార్థించాను. అప్పుడు ఆ మునిశ్రేష్ణుడు నాపై దయకలిగి 'నాశాపానికి తిరుగు లేదు. 

నీవు ఎజుకవై జన్మించినప్పటికిన్నీ, ధర్మాధర్మపరిజ్ఞానం కలవాడవు కాగలవు. అంతేకాక, తల్లిదండ్రులకు భక్తితో 
శుశ్రూష చేసి తరించగలవు. 

వ. గురుశుశ్రూషం జేసి నీకు. బరమశోభనం బగు; జాతిస్మరత్వంబునుం గలుగు; నపరజన్మంబున. 
బరమబ్రాహ్మణుండ వయ్యెది వని యనుగ్రహించిన, నవ్విప్రుని దేహంబునందు నాటిన బాణంబు మెత్తన 
పెటికి, యతనిం దదీయాశ్రమంబునకుం జేర్షితి; నా చేసినపుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందం 
డయ్యె; నాకు నిట్టిజన్మంబు నొంద వలసె' నని చెప్పినం గౌశికుం డిట్లనియె. 135 


ప్రతిపదార్థం: గురు, శుశ్రూషన్‌+చేసి= పెద్దలకు పరిచర్య చేయటంవలన; నీకున్‌= నీకు; పరమ, శోభనంబు+అగున్‌= 
మిక్కుటమైన మేలు చేకూరగలదు; జాతిస్మరత్వంబునున్‌+కలుగున్‌= పూర్వజన్మయొక్కజ్ఞాపకం లభిస్తుంది; అపర, జన్మంబునన్‌= 
తదుపరిపుట్టువులో; పరమ, (బ్రాహ్మణుండవు= గొప్పవిఫ్రుడవు; అయ్యెదవు= కాగలవు; అని= అని చెప్పి; అను[గ్రహించినన్‌= 
దయచూపగా; ఆ+విప్రుని= ఆ బ్రాహ్మణుడి; దేహంబునందున్‌= శరీరంలో; నాటిన= (గ్రుచ్చుకొనిన; బాణంబు= అమ్ము; 
మెత్తన= మృదువుగా; పెటికి= బయటకు లాగి; అతనిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; తదీయ+ఆశ్రమంబునకున్‌= అతనియొక్క 
తపోవనానికి; చేర్చితిన్‌= చేర్చాను; నా, చేసిన= నేను చేసిన; పుణ్యంబునన్‌= సుకృతంవలన; ఆ+మహా+ఆత్ముండున్‌= ఆ 
గొప్ప ఆత్మ గలవాడును, ఆ మహానుభావుడును; అపాయంబు+పొందండయ్యెన్‌= (ప్రమాదానికి లోనుకాలేదు; నాకున్‌+ఇట్టి, 
జన్మంబు= నాకు ఈవిధమైన పుట్టుక; ఒందవలసెన్‌= పొందవలసివచ్చింది; అని చెప్పినన్‌= అని వచించిన పిదప; కౌశికుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: పెద్దలకు (తలిదండ్రులకు) సేవ చేయటంవలన నీకు మిక్కుటమైన మేలు కలుగగలదు. అపుడు నీకు 
పూర్వజన్మపరిజ్ఞానంగూడ ఉంటుంది. తదుపరి జన్మలో మరల నీవు బ్రాహ్మణుడ వై పుట్టగలవు' అని ఆతడు 
దయతో పలికాడు. అంతట నేను ఆ బ్రాహ్మణోత్తముడి శరీరంలో (గ్రుచ్చుకొనిన బాణాన్ని మృదువుగా పెరికి, 
బయటకు తీశాను. పిమ్మట ఆతడిని ఆతడి ఆ(శ్రమానికి చేర్చాను. నా పుణ్యంవలన ఆతడికి మృత్యుప్రమాదం 
తప్పింది. కాని, నాకు ఈ శూ(ద్రజన్మ తారసిల్లింది అని చెప్పిన ధర్మవ్యాధుడితో కౌశికుడు ఈవిధంగా అన్నాడు. 
తే. “జన్మ మిట్టిది, చరితంబు చంద మిట్టి । దెన్న(డును నిట్టిచోద్య మే నెందు. జూడ; 

నింక జన్మాంతరముదాంక నేల? యిపుడ । పుణ్యచరిత మై నీవు విప్రుండవ కావె! 136 
ప్రతిపదార్థం: జన్మము+ఇట్టిది= నీపుట్టుక ఇటువంటిది; చరితంబు చందము+ఇట్టిది= (ప్రవర్తనతీరు ఇటువంటిది; ఎన్నం 
డును= ఎప్పుడును; ఇట్టి= ఇటువంటి; చోద్యము= వింత; ఏన్‌= నేను; ఎందున్‌+చూడన్‌= ఎచటను చూడలేదు; ఇంకన్‌= 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇకమీద; జన్మ+అంతరముదాంకన్‌+ఏల= వేరొకజన్మ ఏర్పడేవరకూ ఆగవలెనా?; ఇపుడు+అ= ఇప్పుడే; పుణ్య, చరితమైన్‌= 
సుకృతంతో కూడిన ్రవర్తనవలన; నీవు; విప్రుండవు+అకావె!= (బ్రాహ్మణుడవే కదా! 


తాత్సర్యం: “ప్రస్తుతం నీ జన్మ చూస్తే హద్రజన్మం. కానీ, ప్రవర్తనతీరు అనుశీలిస్తే ఇది ఒక వింత. ఇట్టి వింత 
ఇంతవరకు నేను ఎన్నడూ చూచి ఉండలేదు. స్‌ు మరుజన్మం వరకు ఆగవలెనా? ఈ జన్మంలోనే పుణ్యచరిత్రుడ 
వయిన నీవు నిజంగా బ్రాహ్మణుడవే సుమా! 
ఆ. పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును । నిజము శూద్రుకంటె నీచతముండు; 

సత్యశౌచధర్మశాలి శూద్రుం డయ్యు, । నత(డు సద్దిజాండ యనిరి మునులు. 137 
ప్రతిపదార్థం: పాపవర్తనుండు= చెడునడవడి కలవాడు; బ్రాహ్మణుండు+అయ్యును= (బ్రాహ్మణకులంలో పుట్టినవాడు 
అయినాకూడ; శూద్రుకంటెన్‌= శూ(ద్రుని కన్ననూ; నీచతము(డు= మిక్కిలి నికృష్ణు డైన తుచ్చుడు; నిజము= సత్యమే(ఈమాట 
ముమ్మాటికి నిజం అనిభావం); సత్య, శౌచ, ధర్మశాలి= ఎల్లప్పుడు నిజాన్ని మాట్లాడేవాడున్నూ, పరిశుభ్రతను పాటించేవాడున్నూ, 


ధర్మాన్నే ఆచరించే వాడున్నూ; శూ(ద్రుండు+అయ్యున్‌= శూ(ద్రకులంలో పుట్టినవాడైనప్పటికిని; అతండు= వాడు; 
సత్‌+ద్విజుండు+అ= మంచి బ్రాహ్మణుడేఅని; మునులు= బుషులు; అనిరి= పేర్కొన్నారు. 


తాత్సర్యం: చెడుప్రవర్తన కలవాడు బ్రాహ్మణకులంలో పుట్టినప్పటికినీ శూ(ద్రుడికంటె అధముడే. ఇది నిజం, 
పరిశుభ్రత పాటించి సత్యాన్నే పలికే ధర్మాత్ముడు శూద్రకులంలో జన్మించినప్పటికిన్నీ అతడు సద్‌బ్రాహ్మణుడే అని 
మునులు తీర్పుచెప్పారు. 


నిశేషం: 1) ద్విజుండు= రెండు జన్మలు కలవాడు. అనగా శారీరకమైన పుట్టువు ఒకజన్మం, జ్ఞానార్జన తదుపరి ఎత్తేది 
మరియొక జన్మం. జ్ఞానోదయమైతే తప్ప బ్రాహ్మణకుటుంబంలో పుట్టినవాడైనా నిజమైన ద్విజుడు (బ్రాహ్మణుడు) 
కాజాలడు. 2) ఎవడు (బ్రాహ్మణుడు? - -ఈ(ప్రశ్నను సనాతనవైదికమతానుయాయులే గాక బౌద్దులు పాషండులుకూడ 
పలుసారులు వేసిఉన్నారు. మహాభారతం నిష్కర్షగా ఎవడును జన్మచేత (బ్రాహ్మణుడు కాజాల డనిన్నీ 'సత్యశౌచధర్మశాలి' 
మాత్రమే నిజమైన బ్రాహ్మణుడనిన్నీ నిర్ణయించింది. అందుచేత ఈ పద్యం మిక్కిలి విలువ కలది, అంతేకాక, ఒకవేళ 
“సత్యశౌచధర్శ్మశాలి' శూద్రకులంలో జన్మించి ఉన్నప్పటికీ, ఆతడు నిజంగా (బ్రాహ్మణుడే అని ఖండితంగా నొక్కివక్కాణించింది. 
ఇచ్చట- “అనిరి మునులు" అనే ప్రయోగం అనుశీలించదగింది. లోకవ్యవహారంలో జన్మ 'కులమును”- నిర్ణయించవచ్చును 
గాని ఆర్షదృష్టిలో లేదు. మునులదృష్టిలో- 'సత్యశౌచధర్మశాలి” శూ(ద్రకులంలో పుట్టినప్పటికీ (బ్రాహ్మణుడే. కౌళికుడి దృష్టిలో 
ఈజన్మంలోనే శూద్రకులంలో పుట్టిన ధర్మవ్యాధుడు (బ్రాహ్మణుడే. 
క. అనయంబు నాత్మకర్మం । బున నతినీచ మగు భవము. బొందవలసెనే 

యని నీవు నిరంతరమును | మనమున దుఃఖింపవలదు మహితచరిత్రా! 138 
ప్రతిపదార్థం: మహిత చరిత్రా!= గొప్ప ప్రవర్తన కలవాడా! ఓధర్మవ్యాధా!; అనయంబున్‌= ఎల్లప్పుడును; ఆత్మకర్మంబునన్‌= 


తాను చేసిన కర్మవలన; అతినీచము+అగు= మిక్కిలి నికృష్టమైన; భవమున్‌= జన్మను; పొందవలసెనే= పొందవలసివచ్చింది 
కదా; అని; నీవు; నిరంతరమును= ఎల్లప్పుడును; మనమునన్‌= మనస్సులో; దుఃఖింపన్‌వలదు= విచారించబోకుము. 


తాత్పర్యం: గొప్పదైన నడవడిగల ఓమహానుభావా! ధర్మవ్యాధుడా! పూర్వజన్మలో చేసిన కర్మయొక్క విపరిపాకంవలన 
ఈ జన్మలో నీచమైన జన్మం ఏర్పడింది కదా అని నీవు మనస్సులో సదా విచారించ వలదు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


781 
చ. నిజగుణదోషకర్మముల నెట్టన మేలును గీడు వచ్చు; ద 
త్సజనితసాఖ్యదుఃఖముల( బ్రాజ్ఞులు దుల్యమనస్కులై మనో 
రుజలును దేహజంబు లగు రోగములున్‌ హితధర్మకర్మభే 
షజములఈ జేసి పొపుదురు సర్వము సాత్త్వికదృష్టి. జూచుచున్‌. 139 


ప్రతిపదార్థం: నిజ, గుణ, దోష కర్మములన్‌= తనదైన మంచిచెడుపనులవలన; నెట్టన= అవశ్యం, తప్పనిసరిగా; మేలును= 
శుభమున్నూ; కీడున్‌= చెడుగున్నూ; వచ్చున్‌= దాపురిస్తాయి; తద్‌+(ప్రజనిత, సౌఖ్య, దుఃఖములన్‌= ఆవిధంగా ఏర్పడిన 
సుఖదుఃఖాలయందు; ప్రాజ్ఞులు= పండితులు; తుల్య, మనస్కులు+ఐ= సమమైన చిత్తం కలవారలై; మనస్‌+రుజలును= 
మానసికంగా ఏర్పడే రోగాలును; దేహజంబులు+అగు= దేహంనుండి పుట్టిన; రోగములున్‌= వ్యాధులును; హిత, ధర్మ, కర్మ, 
భేషజములన్‌+చేసి= అనుకూలమైన ధర్మంతో కూడిన పనులు అనే వైద్యాలను చేసి; సర్వము= అంతటిని; సాత్త్విక, 
దృష్టిన్‌+చూచుచున్‌= మంచితనంతో కూడిన చూపులతో చూస్తూ; పాపుదురు= తొలగటద్రోస్తారు. 


తాత్పర్యం: తాము లోగడ మంచిపనులను చేస్తే తదుపరి మేలు కలుగుతుంది. అట్లే చెడుపనులను చేసిఉంటే కీడు 
కలుగుతుంది. ఆవిధంగా ఏర్పడే సుఖదుఃఖాలను పండితులు సమబుద్దితో అనుభవిస్తారు. అట్టిసాధుజనులు 
అన్నిటిని సాతి కదృష్టితోనే చూస్తూ, తమకు ఏర్పడే మానసికవ్యాధులను, శారీరకవ్యాధులను అనువైన ధర్మకర్మలు 
చేయటంద్వారా పాపుకొంటారు. 


క. ప్రియములు వాయుటయును న । ప్రియములు ఎస బొందుటయును బెల్లుగ నగు6 ద 

త్రియలందు మూఢమతికి హృ । దయతాపము పాయ దెపుడు దరికొనుచుండున్‌. 140 
ప్రతిపదార్థం: పియములు+పాయుటయును= ఇష్టాలైనవి ఎడబాయటమున్నూ; అప్రియములు= ఇష్టం కానివి; వెసన్‌= 
వేగంగా; పొందుటయును= లభించటమున్నూ; పెల్లుగన్‌+అగున్‌= ఎక్కువగా జరుగుతుంటాయి; తత్‌+క్రియలందున్‌= ఆ 


పనులలో; మూఢమతికిన్‌= అవివేకికి; హృదయతాపము= గుండెయందు ఏర్పడేవేదన; ఎపుడున్‌= ఎప్పుడును; పాయదు= 
పోదు; దరికొనుచుండున్‌= మండుతూ ఉంటుంది. 


తాత్సర్యం: శుభాలు దూరం కావటం, అశుభాలు దాపురించటం ఎక్కువగా ఏర్పడేటప్పుడు మూఢుడు మిక్కుటమైన 
హృదయపరితాపానికి లోనౌతూ ఉంటాడు. అందుమూలాన ఆ తాపం తగ్గదు సరిగదా, సదా మండుతూ ఉంటుంది. 


తే. వగతుమన్న నెవ్వారికి వగవ( జనదు । చిత్తమున నేమిటికి సంతసింపరాదు 

కాన గతమునందును ననాగతమునందు । వగవ రార్యులు సంతోషవంతు లగుచు. 141 
ప్రతిపదార్థం: వగతుము+అన్నన్‌= దుఃఖించవలసివచ్చింది అని చెప్పినప్పటికి; ఎవ్వారికిన్‌= ఎవరికైనను; వగవన్‌+చనదు= 
శోకించకూడదు; చిత్తమునన్‌= మనస్సులో; ఏమిటికిన్‌= ఎందులకైనను; సంతసింపరాదు= ఉబ్బరాదు; కాన= కాబట్టి; 


గతమునందునున్‌= జరిగిపోయినకాలాన్ని గూర్చియున్నూ; అనాగతమునందున్‌= రానట్టి అనగా భవిష్యత్కాలాన్ని గూర్చియున్నూ; 
ఆర్యులు= పూజ్యులు; సంతోషవంతులు+అగుచున్‌= సంప్రీతిని చెందిన వారై; వగవరు= శోకించరు. 


తాత్సర్యం: ఎంతటి కష్టాలు దాపురించినా దుఃఖించరాదు. అట్టే ఎప్పుడును సంతోషించరాదు. ఆర్యులు జరిగిన 
కాలాన్ని గూర్చి గాని భవిష్యత్‌కాలాన్నిగూర్చిగాని శోకించక- సదా సంతృప్తులై ఉంటారు. 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


క _ వగపునం దేజోహీనుం । డగు నాత్మహితక్రియలకు నక్షము( డగు న 
వ్వగపు దొఅంగి యుద్యోగము । దగ జేయంగం గలుగు నంచితము లగు శుభముల్‌. 142 


ప్రతిపదార్థం: వగపునన్‌= దుఃఖంవలన; తేజస్‌+హీనుండు+అగున్‌= కాంతి గోలుపోయినవాడు కాగలడు; ఆత్మహిత, 
(క్రియలకున్‌= తనకు మేలు చేకూర్చే పనులకు; అక్షముండు+అగున్‌= సామర్థ్యం లేనివాడు కాగలడు; ఆ+వగపు+తొలంగి= 
ఆ దుఃఖం వదలి; ఉద్యోగము= ప్రయత్నం; తగన్‌+చేయయగన్‌= సరిపడేటట్టుగాచేస్తే; అంచితములు+అగు= ఒప్పారునట్టి; 
శుభముల్‌= మేళ్లు; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: దుఃఖంవలన కాంతి కోలుపోవటం సంభవిస్తుంది; దుఃఖంవలన, తనకు మేలు కలిగించేపనులు 
నిర్వహించే సామర్థ్యం కొరవడుతుంది. దుఃఖాన్ని వీడి, సరిఅయిన ప్రయత్నాలను చేస్తే మంచిగా శుభాలు కలుగుతాయి. 


వ. కావున భూతంబుల సదసత్తకారంబులు గనికొని ధీరుండ వై యుండు మనిన ధర్మవ్యాధుండు 'మహాత్నా! 
నీ చెప్పినయంతవట్టు నిదర్శనంబులుగాంగొని యేను నిజ్లేదుండ నై యున్నవాండ; భవిష్యత్మాలసద్దావంబునందు 
సమాహితుండ నై యుండువా(డి ననియె; నంత నా భూదేవుండు. 143 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; భూతంబుల, సత్‌+అసత్‌+(ప్రకారంబులు= పదార్థాల ఆంతర్యాలకు సంబంధించిన సత్యం, 
అసత్యంయొక్క రీతులను; కనికొని= అరసి; ధీరుండవు+ఐ= స్టెర్యంకలవాడవై; ఉండుము= (బ్రతుకుము; అనినన్‌= అని 
చెప్పగా; ధర్మవ్యాధుండు; మహా+ఆత్మ!= గొప్ప ఆత్మ కలవాడా!) (మహానుభావా); నీ చెప్పిన+అంత+పట్టు= నీవు చెప్పిన 
మేరకు; నిదర్శనంబులు+కాన్‌= ఉదాహరణాలు అయ్యేటట్టుగా; కొని= కడగి; ఏను= నేను; నిః+ఖేదుండను+ఐ= దుఃఖంలేని 
వాడనై అనగా పూర్ణసంతృప్తి కలవాడనై; ఉన్నవాండన్‌= ఉన్నాను; భవిష్యత్‌+కాల+సత్‌+భావంబునందున్‌= రాబోయే సమయంలో 
మంచిజరుగుతుందనే ఆలోచనలో; సమాహితుండను+ఐ= నిష్టకలవాడనై; ఉండువాండన్‌= ఉన్నాను; అనియెన్‌= అని చెప్పాడు; 
అంతన్‌= పిమ్మట; ఆ భూదేవుండు= ఆ బ్రాహ్మణుడు (కౌశికుడు). 


తాత్సర్యం: కాబట్టి సర్వపదార్థాల ఆంతర్యంలోని సత్యాసత్యసమీక్ష చేసి సైర్యంతో బ్రదుకుము అని కౌశికముని 
లు యి ర య 

చెప్పాడు. అంతట ధర్మవ్యాధుడు “మహానుభావా! నీవు చెప్పిన ఆదర్శాలకు ఉదాహరణ(ప్రాయంగానే నేను నా 

బ్రతుకును తీర్చిదిద్దుకొంటున్నాను. నేను నిత్యసంతృప్తుడను. భవిష్యత్కాలంలో నాకు శుభం చేకూరగల దని 

నానమ్మకం' అని అన్నాడు. అంతట కౌశికముని ఈ విధంగా బదులుపలికాడు. 


చ. “అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముండ వెందును నీవు ధర్మ మూ 
ర్లితముగ నెప్పు డేమటిక చేయుచు నుండుము, నిత్యశోభన 
స్థితి వెలుగొందు; మేను భవదీయసమాగతి( జేసి ధర్మ సు 
స్టెతమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్‌.' 144 


ప్రతిపదార్థం: గుణ+ఆకర!= మంచిలక్షణాలకు నెలవైనవాడా, ఓధర్మవ్యాధా!; నీవు= నీవు; అతులిత పుణ్యమూర్తివి= సాటిలేని 
సుకృతాలు ఆకృతి తాల్సినవాడవు; కృత+ఆత్ముండవు= సిద్దిపాందిన ఆత్మకలవాడవు అనగా ధన్యుడవు; ఎందును= ఎచ్చటను; 
నీవు= నీవు; ధర్మము= ధర్మమును; ఊర్జితముగన్‌= సదా వికసించేటట్టుగా; ఎప్పుడున్‌= ఎల్లవేళల; ఏమణక= ఎట్టి మరపు 
లేకుండ; చేయుచున్‌+ఉండుము= ఆచరిస్తూ ఉండుము; నిత్య, శోభన, స్టితిన్‌= ఎల్లప్పుడూ శుభాలు ఏర్పడేటట్టుగా; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 783 


వెలుగొందుము= (ప్రకాశించుము; ఏను= నేను; భవదీయ, సమాగతిన్‌+చేసి= నీ కలయికవలన; ధర్మ, సు, స్థిత, మతిన్‌+ఐతిన్‌= 
ధర్మం ఎల్లప్పుడు పాదుకొని ఉండే బుద్దికలవాడను అయినాను; నన్నున్‌+అనుమతింపుము= నాకు సెలవు దయచేయునది; 
పోయి వచ్చెదన్‌= నీదగ్గర వీడ్కోలు గైకొని వెళ్ళగలవాడను. 


తాత్సర్యం: 'మంచిగుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు పున్నెముల్రోవవు. నీజీవితం ధన్యమైనది. సదా 
ధర్మాన్నే ఆచరించేవాడవై నీ బ్రతుకును తీర్చిదిద్దుకొనుము; నీ చరిత్రలవలన ధర్మం విస్తరించి వెలుగొందగలదు. 
నీకు ఎల్లప్పుడు మేలు కలుగు గాక. నిన్ను కలిసికొనటంచేత నా జన్మం ధన్యమైనదిగా భావిస్తున్నాను. నీవలన నేను 
ధర్మసూక్ష్మాలను తెలిసికొన గలిగాను. నీమూలాన నాకు జ్ఞానోదయమైనది. ఇక దయచేసి నాకు సెలవును 
అనుగ్రహించుము. నిన్ను వీడ్కొని నేను పోయి వస్తాను.” 


వ. అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజజననీజనకుల కతిభక్తి శుశ్రూష చేసి కృతార్జుం 
డయ్యెం; బాండవోత్తమా! నీయడిగిన తెజంగునం బతివ్రతామాహాత్మ్యంబును బితృశుశ్రూషావిశేషంబును 
హీనవర్షుం డైనవా(డు ధర్మంబు సలుపు నుపాయంబును జెప్పితి' ననిన విని ధర్మతనయుండు సంతసిలి 
మటియు మార్మండేయు నిట్లని యడిగె. 145 


ప్రతిపదార్థం: అని= ఆరీతిగా పలికి; వానికిన్‌+ప్రదక్షిణంబు+చేసి= (ధర్మవ్యాధుడికి) కుడివైపుగా చుట్టుదిరిగి (నమస్కరించి); 
వీడ్కొని= సెలవుగైకొని; చని= వెళ్ళి (మిథిలానగరినుండి స్వస్థలానికి వెళ్లి; నిజ, జననీజనకులకున్‌= తనతల్లికిని తండ్రికిని; 
అతిభక్తిన్‌= మిక్కుటమైన పూజ్యభావంతో; శుశ్రూష, చేసి= సేవ ఒనరించి; కృతార్ణుండు+అయ్యెన్‌= ధన్యుడు అయ్యాడు 
(కౌశికుడు); పాండవ+ఉత్తమా!= పాండురాజు కొడుకులలో (శ్రేష్టుడవు అయినవాడా! (ఓధర్మరాజా!); నీ+అడిగిన= నీవు 
ప్రశ్నించిన; తెణంగునన్‌= పద్దతిచొప్పున; పతివ్రతా, మాహాత్యంబును= పతిసేవ చేసే సతుల గొప్పతనాన్ని; పితృ శుశ్రూషా, 
విశేషంబును= (తలిదండ్రులకు సేవచేయటంలోని గొప్పతనాన్ని; హీనవర్గుండు+ఐనవా(డు= తక్కువకులంలో పుట్టినట్టివాడు; 
ధర్మంబు= ధర్మాన్ని; సలుపు= చేసే; ఉపాయంబును= తెరువును; చెప్పితిన్‌= వచించాను; అనినన్‌= అని చెప్పగా; విని= 
ఆలకించి; ధర్మతనయుండు= ధర్మరాజు; సంతసిలి= సంతోషించి; మణియున్‌= ఇంకా; మార్కండేయున్‌= మృకండుడి 
కొడుకు అయిన మార్కండేయుడిని; ఇట్టు+అని= ఈ విధంగా; అడిగెన్‌= (ప్రశ్నించాడు. 


తాత్పర్యం: అంతట కౌశికముని ధర్మవ్యాధుడికి ప్రదక్షిణనమస్కారం చేసి అతడివీడ్కోలు గైకొని తన స్వస్థానానికి 
వెళ్ళాడు. అచట ఆతడు తన తలిదండ్రులకు సేవచేసి తరించాడు. ఓ ధర్మరాజా! ఇంతకుముందు నీవడిగిన 
ప్రశ్నలు 1) భర్తకు శుశ్రూష చేసి ధన్యత్వం చెందిన పతివ్రతలమహిమ, 2) తలిదండ్రులకు పరిచర్య చేయటంలోని 
విశేషం 3) తక్కువకులంలో పుట్టినవాడు ధర్మాత్ముడై వెలుగొందే విధానం గూర్చి నీకు సోదాహరణంగా 
వివరించిఉన్నాను'- అని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అన్నాడు. ధర్మరాజు మిక్కిలి సంతోషించి మజియు 
ఇట్లా పలికాడు. 


తే. 'అగ్నిదేవుండు తొల్లి మహాతపంబు । సేసె నని విందు; నది యేల చేసె ననఘ! 
యంగిరసు. డేమి కతమున నగ్ని యయ్యె? । నగ్ను లెన్ని విధంబుల నతిశయిల్లు? 146 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడ వైన ఓ మార్కండేయ మహర్షీ; తొల్లి= పూర్వకాలంలో; అగ్ని దేవుండు= అగ్ని దేవుడు; 
మహా+తపము= గొప్ప తపస్సు; చేసెన్‌; అని; విందున్‌= వింటాను; అది= (అట్టి తపస్సు); ఏల= ఎందుకు; చేసెన్‌= చేశాడు?; 


ర్క శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగిరసు(డు= అంగిరసుడు (అనే పేరుగల ముని); ఏమి, కతమునన్‌= ఏ కారణం వలన; అగ్ని+అయ్యెన్‌?= అగ్ని 
అయినాడు?; అగ్నులు= నిప్పులు; ఎన్ని విధంబులన్‌= ఎన్ని రీతుల; అతిశయిలున్‌?= ఒప్పారుతాయి? 
ట్‌. 


తాత్పర్యం: 'మహానుభావా! అగ్నిదేవుడు పూర్వకాలంలో గొప్ప తపస్సు చేసి ఉన్నట్టు విని ఉన్నాను. ఆ విధంగా 
అగ్ని దేవుడు గొప్ప తపస్సు చేయటానికి గల కారణ మేమి? అంగిరసుడు అగ్నిగా మారినట్లు విన్నాను. దానికి 
కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు? 


మార్కండేయుడు ధర్మరాజునకు నంగిరసుం డగ్నియెన తెణుంగు సెప్పుట (సం. 3-207-5) 


వ. ఇంతయు వినవలతు' ననిన, నమ్మహాముని యిట్లని చెప్పె; 'నగ్మిదేవుండు దేవతలతోడి యలుకం జేసి 
హవ్యంబులు వహింప నొల్లక వనంబునకుం జని బహుకాలంబు ఘఫోరతపంబు సేయుచు నత్యంతకృశుం 
డై యాత్మ గతంబున. 147 


ప్రతిపదార్థం: ఇంతయున్‌= దీనినంతటిని; వినవలతున్‌= ఆలకింప కోరుతున్నాను; అనినన్‌= అని చెప్పగా; ఆ+మహా+ముని= 
ఆ గొప్ప బుషి ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా వచించాడు; అగ్ని దేవుండు= అగ్ని దేవుడు; దేవతలతోడి అలుకన్‌+చేసి= 
దేవతలమీదికోపంచేత; హవ్యంబులు= యజ్ఞాలలో వేల్చబడే హోమ (ద్రవ్యాలు; వహింపన్‌+ఒల్లక= మోయటానికి ఇష్టపడక; 
వనంబునకున్‌+చని= అడవికి వెళ్లి, బహుకాలంబు= పెక్కు నాళ్ళు; ఘోర, తపంబు= మిక్కిలి భయంకరమైన తపస్సు; 
చేయుచున్‌= చేస్తూ; అత్యంత, కృశుండు+ఐ= మిక్కిలి చిక్కిపోయిన శరీరం కలవాడై; ఆత్మ గతంబునన్‌= తనలో తాను. 


తాత్సర్యం: ఈ విషయాన్ని సవిస్తరంగా వినగోరుతున్నాను” అని ధర్మరాజు అడిగాడు. అంతట మార్కండేయ 
మహర్షి ఇట్లా బదులు పలికాడు: 'అగ్ని దేవుడు దేవతలపై కోపించి హోమద్రవ్యాలు మోయటానికి ఇష్టపడక, అడవికి 
పోయి మిక్కిలి కఠోర మైన తపస్సు చేయటానికి పూనుకొన్నాడు. నిరంతర తపస్సువలన అతడి శరీరం మిక్కిలి 
చిక్కిపోయింది. అప్పుడు అగ్నిదేవుడు ఈ విధంగా చింతించాడు. 


విశేషం: సనాతన సంస్కృతిలో అగ్ని హవ్యవాహనుడుగా సుప్రసిద్దుడు. యజ్ఞాలలో హోమ(ద్రవ్యాలను అగ్నిలో వేలుస్తారు. అగ్ని 
వాటిని కొనిపోయి దేవతలకు అర్పిస్తాడని పురాణకథనం. 
చ. 'అలుకమెయిం దొలంగి విపినాంతరభూమికి వచ్చి యిట్లు నే 

వెలు(గక యున్నచో భువనవృత్తము సర్వము నిల్లు, నిల్దినన్‌ 

జలరుహసూతి వేటొకని( జయ్యన నగ్ని పదంబునందు( దా 

నిలుపక యున్న? నే నిచట నిల్దుట పోలదు పోయెదన్‌ వెసన్‌. 148 


ప్రతిపదార్థం: అలుకమెయిన్‌= కోపవశాన; తొలంగి= ఉన్నచోటు విడిచి; విపిన+అంతర, భూమికిన్‌= అడవి మధ్య భాగానికి; 
వచ్చి= చేరి; ఇట్టు= ఈ విధంగా; నేన్‌= నేను; వెలుగక+ఉన్నచోన్‌= మండకుండా ఉంటే; భువన వృత్తము= లోక వ్యవహారం; 
సర్వమున్‌= అంతా; నిల్బున్‌= ఆగిపోతుంది; నిల్చినన్‌= ఆగిపోయిన యెడల; జలరుహసూతి= పద్మంలో పుట్టినవాడు- 
(బ్రహ్మదేవుడు; వేణు+ఒకనిన్‌= ఇంకొకరిని; చయ్యనన్‌= శీఘ్రంగా; అగ్ని పదంబునందున్‌= అగ్ని యొక్క పదవియందు; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 785 


తాన్‌= తాను; నిలుపక+ఉన్నె= నిలబెట్టి ఉంచడా? నేన్‌= నేను; ఇచటన్‌= (అడవిలో); నిల్చుట= ఉండటం; పోలదు= ఉచితం 
కాదు; వెసన్‌= శీఘ్రంగా; పోయెదన్‌= తిరిగిపోతాను, అనగా అడవినుండి మరలి స్వస్థలానికి చేరగలను అని భావం. 


తాత్సర్యం: దేవతలపై కోపించి నేను ఈ విధంగా ఈ అడవికి వచ్చి ఉన్నాను. నేను మండక పోతే లోక వ్యవహారం 
అంతా నిలిచి స్తంభించి పోతుంది కదా! అందుచేత సృష్టికర్త అయిన (బ్రహ్మదేవుడు ఈ కర్తవ్యం నిర్వహించటానికై 
నాస్తానంలో మరియొకడిని నియమించడా? అందుచేత నేను ఇక్కడ చిరకాలం జాగు చేయటం మంచిది కాదు. 
కాబట్టి నేను ఇక్కడినుండి తిరిగి నా స్వస్థానానికి శీఘ్రమే మరలి పోతాను. 


వ. అని తలంచి తపంబు సాలించి నిజపదంబున కున్ముఖుండై చని చని, యంతకు మున్న బ్రహ్మనియోగంబునం 
ద్రిలోకంబులకు నగ్నియై వెలుంగుచున్నవాని నధికతపో విజృంభితు నంగిరసుం గని, భయంపడి, యెప్పటి 
యట్ల మగిడిపోవు నెడ నంగిరసుం డతనిపాలికిం జనుదెంచి, యిట్లనియె. 149 


ప్రతిపదార్థం: అని, తలంచి= అంటూ ఆలోచించి; తపంబు= తపస్సు; చాలించి= విడిచి పెట్టి; నిజ, పదంబునకున్‌= తన 
పదవికి; ఉన్ముఖుండు+ఐ= ఇష్టపడినవాడై; చని, చని= వెళ్లి వెళ్లి (అడవి నుండి బహుదూర (ప్రయాణం చేసి అని అర్థం); 
అంతకున్‌, మున్ను+అ= అంతకు పూర్వమే; బ్రహ్మ, నియోగంబునన్‌= (బ్రహ్మదేవుడి ఏర్పాటు వలన; (త్రిలోకంబులకున్‌= 
మూడు లోకాలకున్నూ; అన్ని+ఐ= నిప్పు అయి; వెలుంగుచున్నవానిన్‌= (ప్రకాశిస్తున్నవాడిని; అధిక, తపస్‌+విజృంభితున్‌= 
మిక్కుటమైన తపస్సుచేత అతిశయించి ఉన్నవాడిని; అంగిరసున్‌+కని= అంగిరసుడు (అనే వాడిని) చూచి; భయము+పడి= 
భీతిచెంది; ఎప్పటి+అట్టు+ఆ= యథా (ప్రకారం (అనగా లోగడ ఉన్నట్టుగనే); మగిడిపోవు+ఎడన్‌= తిరిగి పోయేటప్పుడు; 
అంగిరసుండు; అతని పాలికిన్‌+చనుదెంచి= అగ్నిదేవుడి దగ్గరకు వచ్చి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు తనలో తాను ఆవిధంగా ఆలోచించుకొని, తన తపస్సు విరమించి, తిరిగి తన పదవిని 
అధిష్థించదలచి అడవిని వీడి తరలి వెళ్ళాడు. కాని అగ్నిదేవుడు స్వస్థానాన్ని చేరటానికి ముందే బ్రహ్మదేవుడు 
అగ్నిదేవుడి పదవిలో అంగిరసుడు అనే మునీశ్వరుడిని నియోగించి ఉన్నాడు. అంగిరసుడు త్రిలోకాలకు అన్నిహోత్రుడై 
గొప్ప తేజస్సుతో ప్రకాశించి విజృంభించాడు. మహాతేజస్వి అయిన అంగిరసుడిని చూచి భయపడి అగ్నిదేవుడు 
మరలి పోసాగాడు. అంతట అంగిరసుడు అగ్నిదేవుడిని గుర్తించి, అతడి కడకు వెళ్లి ఇట్టా అన్నాడు. 


చ. “అనఘ! జగత్రయార్థితు(డవై తిమిరాపహరుండవై తగన్‌ 
వనరుహగర్ణుచే( బ్రథమవహ్నిపదంబునం గల్పితుండ వై 
తనరుదు; రమ్ము! నీ దగు పదంబున నే నిటులుండ నోడుదున్‌; 
ఘనముగ నీవు నీ పదము గైకొనవే! యవికల్పభావనన్‌'. 150 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! (ఓ అగ్ని దేవుడా); జగత్‌+(త్రయ+అర్బితుడవు+ఐ= మూడులోకాల చేత 
పూజించబడిన వాడవై; తగన్‌= ఒప్పేటట్టుగా; వనరుహ గర్భుచేన్‌= (బ్రహ్మదేవుడిచేత; ప్రథమ, వహ్ని, పదంబునన్‌= మొట్టమొదటి 
అగ్ని పదవిలో; కల్పితుండవు+ఐ= నియమించబడిన వాడవై; తనరుదు= విరాజిల్లుతావు; రమ్ము; నీదు+అగు, పదంబునన్‌= 
నీకు సంక్రమించిన పదవిలో; ఏన్‌= నేను; ఇటులు+ఉండన్‌+ఓడుదున్‌= ఉండటానికి జంకుతున్నాను; ఘనముగన్‌= గొప్పగా; 
ఈవు= నీవు; అవికల్ప, భావనన్‌= తిరుగు లేని ఆలోచనతో; నీ పదము= నీ పదవిని; కైకొనవే!= స్వీకరించుమయ్యా!. 


త్ర శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ అగ్నిదేవుడా! నీవు మూడులోకాలచేత పూజించబడినవాడవు; మొట్టమొదట 
బ్రహ్మదేవుడిచేత అగ్నిహోత్రపదవిలో నెలకొల్పబడినవాడవు. నీ పదవిని తిరిగి నీవే చేపట్టటం ధర్మం. నేను నీ 
పదవిలో ఉండటానికి సరిపోను. నీవు తిరిగి నీ పదవిని గొప్పగా అలంకరించుము. నీకు ఎట్టి జంకు గొంకులు 
అవసరం లేదు సుమా! ఇది నేను చిత్తశుద్దితో నీకు చేసే విన్నపం. 


వ. అనిన నగ్నిదేవుం డిట్లనియె. 151 


తాత్సర్యం: అనగా అగ్నిదేవుడు ఈ విధంగా అన్నాడు. 


క. 'విను నా కీర్తి జగంబుల6 । బొనుంగు పడియె; నీవు భువనపూజితవృత్తిం 
బనుపడితి గానం దగు నీ | యనలపదము నీక; నాకు నలవడ దింకన్‌. 152 


ప్రతిపదార్థం: విను(ము)= ఆలకింపుము; నా కీర్తి= నాయొక్క యశస్సు; జగంబులన్‌= లోకాలలో; పొనుంగు పడియెన్‌= 
నిస్తేజమై పోయింది; ఈవు= నీవు; భువన, పూజిత, వృత్తిన్‌= లోకాలచేత ఆరాధించబడిన (క్రియకు; పనుపడితివి= పూనుకొన్నావు; 
కానన్‌= కాబట్టి; ఈ అనలపదము= ఈ అగ్నిహో(తుడి పదవి; నీకున్‌+అ= నీకే; తగున్‌= ఒప్పుతుంది; ఇంకన్‌= ఇకమీద; 
నాకున్‌= నాకు; అలవడదు= ఒప్పదు. 


తాత్సర్యం: అని చెప్పిన పిదప, అగ్నిహోత్రుడు ఈవిధంగా బదులు పలికాడు. 'మహాశయా!, నా విన్నపం 
అవధరింప వేడికోలు. నా కీర్తి లోకంలో మరుగుపడింది. నీవా ఇప్పుడు జగజ్జేగీయమానంగా వెలుగొందుతున్నావు. 
లోకాలు నిన్ను ఆరాధిస్తున్నవి. అందుచేత అగ్నిహోత్రపదవి నీకు మాత్రమే ఒప్పుతున్నది. ఆ పదవి నాకు ఇక 
సరిపడదు. 


వ. 'నీవు ప్రథమాగ్నివైయుండు; మేను ద్వితీయంబగు ప్రాజాపత్యవహ్నినైవర్తించెద' ననిన నంగిరసుండు 'దేవా! 
యి ట్లానతీ వలదు; ప్రథమాగ్నిత్వంబు నీవ కైకొని, నన్ను నీకుం బ్రథమపుత్తుంగా నాదరింపు' మనినం. 
బావకుండు దాని కొడంబడియె; నివ్విధంబున నంగిరసుం డగ్నికి నగ్రతనయుం డై యగ్నిసారూప్యంబునం 
దేజరిల్లె; నయ్యంగిరసునకు శివ యను దానికి బృహత్కీర్తియు, బృహజ్ఞ్వోతియు, బృహద్ధహ్మయు, 
బృహన్మనసుండును, బృహన్మంత్రుండును, బృహద్దానుండును, బృహస్పతియు నన నేడ్వురు గొడుకులు, 
మటియు భానుమతియును, రాగయు, సినీవాలియు(, గుహువు, నర్షిష్పతియు, మహిష్మతియు, 
మహామతియు నన నేడ్వురు గూంతులుం బుట్టిరి. 153 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ప్రథమ+అగ్నివి+ఐ+ఉండుము= మొదటి అగ్నివి అయి ఉండునది; ఏను= నేను; ద్వితీయంబు+అగు= 
రెండవది అయిన; (ప్రాజాపత్య, వహ్నిని+ఐ= (ప్రాజాపత్యం అనే పేరుగల నిప్పునై; వర్తించెదన్‌= మెలగుతాను; అనినన్‌= అని 
చెప్పుగా; అంగిరసుండు; దేవా; ఇట్టు+ఆనతి+ఈవలదు= ఈవిధంగా శాసించవలదు; ప్రథమ+అగ్నిత్వంబు= మొదటి అగ్నిగా 
ఉండే పదవి; నీవు+అ= నీవు మాత్రమే; కైకొని= స్వీకరించి; నన్నున్‌; నీకున్‌+(ప్రథమ, పుత్రున్‌+కాన్‌= నీ మొదటి కొడుకు 
వలె; ఆదరింపుము= కరుణతో కాపాడుము; అనినన్‌= అని చెప్పగా; పావకుండు= అగ్ని; దానికిన్‌= (ఆమాటకు); ఒడంబడియెన్‌= 
సమ్మతించాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అంగిరసుండు; అగ్నికిన్‌; అ(గ్రతనయుండు+ఐ= మొదట కొడుకై; అగ్ని, 
సారూప్యంబునన్‌= అగ్నితో సమానమైన ఆకారంతో; తేజరిల్లెన్‌= వెలుగొందాడు; ఆ+అంగిరసునకున్‌; శివ+అనుదానికిన్‌= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 787 


“శివ” అనే పేరు గల ఆమెకు; బృహత్కీర్తియున్‌; బృహత్‌+జ్యోతియున్‌; బృహత్‌+(బ్రహ్మయున్‌; బృహత్‌+మనసుండును; 
బృహత్‌+మం(త్రుండును; బృహత్‌+భానుండును; బృహస్పతియున్‌; అనన్‌= అనే పేరులు గల వారలు; ఏడ్వురు, కొడుకులు= 
ఏడుగురు పుత్రులును; మజీయున్‌= అదనంగా; భానుమతియును; రాగయున్‌; సినీవాలియున్‌; కుహవున్‌; అర్చిష్మతియున్‌; 
మహిష్‌మతియున్‌; మహా మతియున్‌; అనన్‌= అని పిలువబడే; ఏడ్వురు+కూంతులున్‌= ఏడుగురు పుత్రికలు; పుట్టిరి= 
జన్మించారు. 


తాత్పర్యం: “నీవు మొదటి అగ్నిపదవిలో ఉండుము. నేను ప్రాజాపత్యం అనే పేరు గల ద్వితీయ మైన అగ్ని పదవిలో 
ఉండగలను”. అని అగ్నిహోత్రుడు పలుకగా, అంగిరసుడు ఇట్లు బదులు పలికాడు. 'దేవా! నీవే ప్రథమాన్ని హోత్ర 
పదవి గైకొని, నన్ను నీ అనుగు పుత్రుడిగా ఆదరించుము.' ఆ సూచనను అగ్ని ఆమోదించాడు. ఈ విధంగా 
అంగిరసుడు అగ్నిహోత్రుడికి మొదటి కొడుకు అయ్యాడు. అంగిరసుడికి శివ అనే భార్య వలన ఏడుగురు 
కొడుకులు- 1. బృహత్కీర్తి 2. బృహజ్జ్యోతి 3. బృహ(ద్రహ్మ 4. బృహన్మనసుడు 5. బృహన్మంత్రుడు 6. బృవాద్భానుడు 
7. బృహస్పతి పుట్టారు. అంతేకాక ఏడుగురు పుత్రికలు జన్మించారు. వారి పేర్లు వరుసగా ఇవి- 1. భానుమతి 
2. రాగ 3. సినీవాలి 4. కుహువు 5. అర్భిష్మతి 6. మహిష్మతి 7. మహామతి. 


విశేషం: అగ్నులు మూడు విధాలు 1. గార్హస్థ్యం 2. దక్షిణం 3. ఆహవనీయం. ఇందు ప్రాజాపత్యం అనే అగ్ని గార్హస్థ్యానికి 
సంబంధించింది. (ప్రాజాపత్యము= (మీరిరువురు కూడి ధర్మం చేయండని వరుడితో సంభాషించి కన్యాదానం చేసే వివాహవిధికి 
ప్రాజాపత్యం అని అర్థం.) 
క. తనయుండు బృహస్పతికి న । త్యనఘుండు శంయుండు వుట్టి యాగంబులలో 

మునుమును హవిషాజ్యము దాం । గొనియెడు వా€ డయ్యె నధికగుణయుక్తి మెయిన్‌. 154 
ప్రతిపదార్థం: బృహస్పతికిన్‌= బృహస్పతి అనే కుమారుడికి; తనయుండు;= కొడుకు; అతి+అనఘుండు= పాపం ఏ మాత్రమున్నూ 
లేని మహానుభావుడు; శంయుండు; పుట్టి; యాగంబులలోన్‌= యజ్ఞాలలో; మును మును= ముందుగా; హవిష+ఆజ్యము= 


హోమద్రవ్యంగా అగ్నిలో వేసే నేతిని; అధిక, గుణయుక్తిమెయిన్‌= హెచ్చిన మంచి గుణాలతో కూడి ఉండటం చేత; తాన్‌= 
తాను; కొనియెడువాండు+అయ్యెన్‌= స్వీకరించేవాడు అయ్యాడు. 


తాత్సర్యం: అంగిరసుడి కుమారులలో బృహస్పతికి శంయుడు జన్మించాడు. ఆ శంయుడు మహానుభావుడు. గొప్ప 
గుణాలు కలవాడు. (క్రతువులు జరిగేటప్పుడు హోమంలో వేల్సే నేతిని మొట్టమొదట శంయుడికి సమర్పించేవారు. 
అనగా- (క్రతువులలో అతడికి మొదటి పీట వేసి, పూజించేవారు. 


వ. ఆ శంయునకు ధర్మపత్ని యైన సత్యకు భరద్వాజుండును భరతుండును నా నిరువురు కొడుకులు పుట్టి; 
రందు భరతునకు భారతుం డను కొడుకును, భారతి యను కూంతురుం బుట్టిరి; భరద్వాజునకు వీర యను 
దానికి వీరుండు పుట్టె. 155 


తాత్పర్యం: ఆ శంయునకున్నూ ఆతని భార్య యైన సత్యకున్నూ భరద్వాజుడు భరతుడు అనే పేరులు గల 
ఇరువురు కొడుకులు జన్మించారు. ఆ భరతుడికి భారతుండు, అనే ఒక కొడుకు భారతి అనే ఒక కూతురు 
కలిగారు. భరద్వాజునకు అతడి భార్య వీర అనే ఆమెకును వీరుడు అనేవాడు జన్మించాడు. 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వానికి సరయువునకు( బటు । భానుం డై పుట్టె సుతుండు భాను€ డనంగ; నా 
భానునకు నిశ్చ్వవను( డన । గా నాత్మజు6 డుద్దవించె. గడు నుజ్వలు. డై. 156 


ప్రతిపదార్థం: వానికిన్‌= ఆ వీరుడికి; సరయువునకున్‌= సరయువు అనే పేరు గల ఆతని భార్యకు; పటు భానుండు+ఐ= 
మిక్కిలిగా వెలుగొందువాడై; భానుండు+అనంగన్‌= భానుడు అనే పేరు కలవాడుగా; సుతు(డు= కొడుకు; పుట్టెన్‌= జన్మించాడు; 
ఆ భానునకున్‌; నిశ్యవనుండు+అనంాన్‌= నిశ్య్యవనుడు అనే పేరుకలవాడుగా; ఆత్మజుండు= కొడుకు; కడున్‌= మిక్కిలి; 
ఉల్‌+జ్వలు(డు+ఐ= |ప్రకాశించేవాడై; ఉద్భవించెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: వీరుడు అనువాడికి తేజస్వి అయిన భానుడు పుట్టాడు. భానుడికి నిశ్యవను(డు జన్మించాడు. 


చ. అతనికి( బుట్టె. బుత్తుండు నిరంతరతేజుం డుదారకీర్తి ని 
ష్కృతి యను పేరివా(డు విను కిల్లిషభాజను లైన మానవుల్‌ 
సతతము నా కృశాను నతిసక్తమనస్‌స్టితి( గొల్టి దోష ని 
ష్కృతి( దగం గాంతు; రట్లగుట గీర్తిత మయ్యెం దదాఖ్య వానికిన్‌. 157 


ప్రతిపదార్థం: అతనికిన్‌= (ఆ నిశ్యవనుడికి); పుత్రుడు= కొడుకు; నిరంతర, తేజుండు= ఎల్లప్పుడు కాంతితో వెలుగొందేవాడు; 
ఉదార, కీర్తి= గొప్ప యశస్సు కలవాడు; నిష్కృతి+అను, పేరివాండు= నిష్కృతి” అనే నామం కలవాడు; పుట్టెన్‌; విను; కల్చిష 
భాజనులు+ఐన= పాపానికి పాత్రు లైన; మానవుల్‌= జనులు; సతతమున్‌= ఎల్లప్పుడును; ఆ కృశానున్‌= ఆ అగ్నిని; అతి, 
సక్త మనస్‌,+స్టితిన్‌= మిక్కుటంగా లగ్నమైన చిత్తంతో; కొల్చి= ఆరాధించి; దోష, నిష్కృతిన్‌= పాపాల నుండి విడుదలను; 
తగన్‌= ఒప్పిదముగా, కాంతురు= పొందుతారు; అట్టు+అగుటన్‌= ఆ విధంగా జరగటం చేత; వానికిన్‌= ఆ నిష్కృతి అనే 
పేరు గల వాడికి; తత్‌+ఆఖ్య= ఆ పేరు; కీర్తితము+అయ్యెన్‌= పొగడ్తకెక్కినది అయింది. 


తాత్సర్యం: ఆ నిశ్య్యవనుడికి మిక్కిలి తేజస్వి అయిన నిష్కృతి అనే పేరు కలవాడు జన్మించాడు. అతడు సార్థక 
యి 
నామధేయుడు. నిష్కృతి అనగా విడుదల. ఆ అగ్నిని ఆరాధించే మానవులకు సమస్త పాపాల నుండి విడుదల 
లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆతడికి అట్టి పేరుప్రతిష్టలు ఏర్పడ్డాయి. 
అవి యు యు gj య్‌ 

క. ఘనుండు రుజస్మ్కరు€ డనంగా | జనియించెను నాతనికి; రుజస్కరునకు న 

త్యనుపమకాంతిపరుం డై । జనియించెం గ్రోధు( డన(గ జనవరతిలకా! 158 
ప్రతిపదార్థం: జనవర తిలకా!= రాజ (్రేష్టుడా!; ఆతనికిన్‌= (ఆ నిష్కృతికి); ఘనుండు= గొప్పవాడు; రుజస్కరుండు+అన6 
గాన్‌= రుజస్కరుడు అనే పేరు కలవాడు; జనియించెను= పుట్టాడు; రుజస్కరునకున్‌; అతి+అనుపమ, కాంతి పరుండు+ఐ= 


మిక్కుటంగా ఉండి, సాటిలేనట్టిదైన వెలుగుతో వెలుగొందేవాడై; (కోధుంయు+అనంగన్‌= (కోధుడు అనే పేరు కలవాడు; 
జనియించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: రాజులలో గొప్పవాడ వయిన ఓ ధర్మరాజా! గొప్పవాడయిన ఆ నిష్కృతికి రుజస్కరుడు జన్మించాడు. 

ఆ రుజస్కరుడికి [కోధుండు అనేవాడు ఉద్భవించాడు. అతడు అపరిమిత కాంతిమంతుడు. 

వ. ఆ క్రోధునకు రసుండు వుట్టె; రసునకు స్వాహా యను కన్యకయుం గాముం డను కొడుకునుం బుట్టిరి; 
కామునకు నమోఘుండు పుట్టె; నమోఘునకు నుక్టుండు పుట్టె, మజీయుం గాశ్యపుండును వాసిష్టుండును 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 789 


బ్రాణుండును నాంగిరసుండును జ్యవనుండును నను వా రేవురు తేజస్వి యైన కొడుకుం బడయుదు మని 
యనేక వర్షంబులు ఘోర తపంబు సేసి మహావ్యాహృతిస్మరణంబు సేయుచున్నంత. 159 


తాత్సర్యం: (క్రోధుడికి రసుడు, రసుడికి స్వాహా అనే కన్యక, కాముడనే కొడుకు పుట్టారు. కాముడికి అమోఘుడు 
పుట్టాడు. అమోఘుడికి ఉక్టుండు పుట్టాడు. అంతియేకాక-కాశ్యపుడు వాసిష్టుడు ప్రాణుడు ఆంగిరసుడు చ్యవనుడు- 
అనే ఐదుగురున్నూ తేజస్వి అయిన కొడుకును పొందటానికి పెక్కేళ్ళు కఠోరమైన తపస్సు చేసి మహావ్యాహృతిమం(త్రాన్ని 


జపిస్తూ ఉన్నారు. 


నిశేషం: 'వ్యాహృతి'= సంధ్యావందనం చేసే వేళలలో బ్రాహ్మణులు ఉచ్చరించే ఊర్హ్యలోక నామ సంకీర్తన రూపమైన మంత్ర 


చ. అనలము చాయ మస్తకము, నర్మనిభం బగు బాహుయుగ్మముం, 

గనకసముజ్జ్వలంబు లగు కన్నులు, జర్మము కృష్ణవర్ణతం 

దనరిన జంఘలుం గల యుదాత్తపు దేహము దేజరిల్లంగాం 

దనయుండు పుట్టె వారలకు€ దద్దయు నద్దుత మంద లోకముల్‌. 160 
ప్రతిపదార్థం: అనలము= నిప్పు; చాయ= రంగు; మస్తకము= శిరస్సు; అర్క, నిభంబు+అగు= సూర్యుడితో సరిపోలునట్టి; 
బాహు, యుగ్మమున్‌= చేతుల జంటయును; కనక, సమ్‌, ఉత్‌+జ్వలంబులు+అగు= బంగరువలె మెరసిపోయే; కన్నులున్‌= 
నేత్రాలును; చర్మము= తోలు; కృష్ణవర్షతన్‌= నల్లని రంగుతో; తనరిన= ఒప్పిన; జంఘలున్‌= కాలి పిక్కలును; కల= ఉన్న; 
ఉదాత్తపు దేహము= గొప్ప దైన శరీరం; తేజరిల్లంగాన్‌= |ప్రకాళశించగా; వారలకున్‌= వారికి (ఆ యేవురకును); లోకముల్‌= 
భువనాలు; తద్దయున్‌= మిక్కుటంగా; అద్భుతము+అందన్‌= అచ్చెరువు పొందేటట్టుగా; తనయుండు= కొడుకు; పుట్టెన్‌= 
జన్మించాడు. 


తాత్సర్యం: ఆ యేవురకును జగములు అచ్చెరువు పొందేటట్టుగా ఒక కొడుకు జన్మించాడు. ఆ పుత్రుడి దేహం 

మిక్కిలి ఉదాత్తమైనది. ఆతడి శిరస్సు నిప్తురంగు కలది. రెండు చేతులు సూర్యుడి వలె మిరుమిట్లు కొల్ఫుతూ 

వెలుగొందు నట్టివి. కన్నులు బంగరు వన్న ధగధగలు కలవి. అతడి శరీరం నల్లనిది. బలమైన పిక్కలు అతనికి 
ఉన్నాయి. 

వ. ఇట్లు పుట్టిన యప్పావకుండు పంచజనకప్రభవుండు గావునం బాంచజన్యుం డను పేరం బ్రసిద్దుం డై దశ 
సహస్రవర్షంబులు దపంబు సేసి నిజమస్తకంబున బృహద్రథంతరులనువారలను, వదనంబున హరిని, 
నాభియందు శివుని, బలంబున నింద్రునిం, బ్రాణముల వాయ్వగ్నులను, బాహుయుగదంతపుటంబుల 
విశ్వభూతంబుల సృజియించె మటియును. 161 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పుట్టిన= జన్మించిన; ఆ పావకుండు= ఆ అగ్ని; పంచ, జనక, ప్రభవుండు= ఐదుగురు 

తండ్రులకు పుట్టిన వాడు; పాంచజన్యుండు= పాంచజన్యుడు (అయిదుగురకు పుట్టినవాడు); అను, సేరన్‌= అనే పేరు మీద; 
ప్రసిద్దుండు+ఐ= కీర్తి కెక్కిన వాడై; దశ, సహస్ర, వర్షంబులు= పది వేల ఏండ్లు; తపంబు+చేసి= తపస్సు ఆచరించి; నిజ, 
మస్తకంబునన్‌= తనదైన శిరస్సునందు; బృహద్రథంతరులు+అను, వారలను= బృహ(ద్రథంతరులు అనే వారలను; వదనంబునన్‌= 


#90 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొగము నందు; హరిని= విష్ణువును; నాభియందున్‌= బొడ్డునందు; శివునిన్‌= ఈశ్వరుడిని; బలంబునన్‌= శుక్లం వలన; 
ఇం(ద్రునిన్‌= వేల్పుల దొర అయిన ఇంద్రుడిని; ప్రాణములన్‌= అసువులనుండి; వాయు+అగ్నులను= గాలిని నిప్పును; 
బాహు, యుగ, దంత, పుటంబులన్‌= చేతుల జంటలోను పళ్ళ దొప్పలలోను; విశ్వ, భూతంబులన్‌= సమస్త పదార్థాలను; 
సృబియించెన్‌= నిర్మించాడు; మజీయును= ఇంకను. 


తాత్సర్యం: ఈ రీతిగా జన్మించిన ఆ అగ్నిదేవుడు అయిదుగురుతండ్రులకు పుట్టినవాడు కావున 'పాంచజన్యుడు” 
అనే పేరుమీద విలసిల్లాడు. అతడు పదివేలసంవత్సరాలు తపస్సు చేశాడు. అతడిశిరస్సునుండి బృహద్రథంతరులు 
పుట్టారు. ఆతడి మొగంనుండి విష్ణువు ఉద్భవించాడు. నాభినుండి శివుడు పుట్టాడు. వీర్యం నుండి ఇంద్రుడు 
జన్మించాడు. ప్రాణాలనుండి వాయువు అగ్ని జన్మించారు. చేతులజంటనుండి దంతాల నుండి సమస్త భూతాలు 
ఆవిర్భవించాయి. అంతియ కాక. 


విశేషం: 'నిజ మస్తకంబున బృహదంతరు లను వారలను' అని పెక్కు తెలుగు వ్రాత (ప్రతులలో ఉన్నది. కాని సంస్కృతమూలంలో 
“బృహద్రథంతరం మూర్మో వక్రా ద్వాతరసా హరౌ” అని ఉన్నది. (చిత్రశాలా (ప్రతి. 3-220-7). 
క. తపు డను వహ్ని నిరంతర । తపోనిరూఢు. డయి పంచదశపుత్తుల న 

త్యపరిమిత ఘోర తేజో । విపులాత్ముల( గనియెం గపటవృత్తినిపుణులన్‌. 162 
ప్రతిపదార్థం: తపుండు+అను, వహ్ని= తపుడు అనే పేరు కల అగ్ని; నిరంతర, తపస్‌+నిరూఢు(డు+అయి= ఎల్లప్పుడును 
తపస్సు చేయటంలోనే మిక్కుటమైన దీక్షకలవాడు అయి; అతి+అపరిమితమైన ఘోర, తేజస్‌+విపుల+ఆత్ములన్‌= మిక్కుటమైన 
దారుణమైన (ప్రకాశంతో ఎక్కువగా కూడుకొని ఉన్నట్టి వారలను అనగా మిక్కిలి భయంకరమయిన తేజస్సుతో వెలుగొందే 


వారలను; కపట, వృత్తి, నిపుణులన్‌= మోసం చేయటంలో మిక్కిలి సామర్థ్యం కలవారిని; పంచ, దశ పుత్రులన్‌= పదునైదుమంది 
కొడుకులను; కనియెన్‌= (కొడుకులుగా) పొందాడు. 


తాత్సర్యం: 'తపుడు”- అనే పేరు గల ఆ అగ్నిహోత్రుడు భయంకరమైన తేజస్సుతో జాజ్వల్యమానంగా వెలుగొందే 
కొడుకులు పదునైదుగురిని కన్నాడు. ఆ పుత్రులు మోసం చేయటంలో మిక్కిలి సామర్థ్యం కలవారు. 


వ. ఆ పదియేవురు సుభీముండు, నతిభీముండును భీముండును బీమబలుండును నతిబలుండు నను వా 
రొక్కమొగియును, సుమిత్తుండును మిత్తవంతు(డును మిత్తజ్ఞుండును మిత్త వర్దనుండును మిత్తధర్ముండును 

చా త ఆక ఆధ 3 
నను వా రొక్క మొగియును, సురప్రవీరుండును వీరుండును సువేషుండును సువర్ససుండును 
సురహంతయు నను వారొక్క మొగియునుగానిట్లు మూండుమొత్తంబు లై యజమానుల యజ్ఞఫలంబు 
లపహరించు చుండుదురు; తత్తశాంత్యర్థంబై యాగంబులందు నగ్నిచయనంబు సేయునది. 163 


ప్రతిపదార్థం: ఆ పది+ఏవురు= ఆ పదునైదు మంది; సుభీముండును; అతి భీముండును; భీముండును; భీమబలుండును; 
అతిబలుండు అనువారు; ఒక్క, మొగియును= ఒక పక్షంలోనూ; సుమి(తుండును, మిత్రవంతుండును, మి(త్రజ్ఞాండును, 
మిత్రవర్హనుండును మిత్రధర్ముండును అనువారు; ఒక్క మొగియును= ఒక పక్షంలోను; సురప్రవీరుండును, వీరుండును, 
సువేషుండును, సువర్చసుండును, సురహంతయును; అనువారు; ఒక్క, మొగియును= ఒక పక్షమున్నూ; కాన్‌= ఒక వర్గం 
లోని వారలు అగునట్టుగా; ఇట్టు= ఈ రీతిగా; మూండు, మొత్తంబులు+ఐ= మూడు కక్ష్యలుగా చీలి; యజమానుల యజ్ఞ 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 791 


ఫలంబులు= యజ్ఞాలు చేసేవారి యజ్ఞఫలాలు; అపహరించు చుండుదురు= దొంగలిస్తూ ఉంటారు; తత్‌+(ప్రశాంతి+అర్థంబు+ఐ= 


వారలను అదుపులో పెట్టేదానికై; యాగంబులందున్‌= (క్రతువులలో; అగ్ని, చయనంబు= అగ్నిని సంస్కరించటం; చేయునది= 
చేయాలి. 


తాత్సర్యం: తపుడికి పదునైదుగురు పుత్రులు పుట్టి, మూడువర్గాలుగా చీలి పోయారు. ఒక వర్గంలో ఉన్నవారు. 
1. సుభీముడు 2. అతిభీముడు 3. భీముడు 4. భీమబలుడు 5. అతిబలుడు. మరియొక వర్గంలోని వారు 
1. సుమిత్రుడు 2. మిత్రవంతుడు 3. మి(త్రజ్ఞుడు 4. మిత్రవర్దనుడు 5. మిత్రధర్ముడు. మూడవవర్గంలోని వారు. 
1. సురప్రవీరుడు 2. వీరుడు 3. సువేషుడు 4. సువర్చసుడు 5. సురహంత. పై మూడు వర్గాలలోని పదునైదుగురు 
యజ్ఞాలను చేసేవారిని బాధించి వారినుండి యజ్ఞఫలాలను దొంగిలిస్తూ ఉన్నారు. వారిని అదుపులో పెట్టటానికి 
అగ్నికి సంస్కారం చేయటం అవసరమైనది. 


తే. అధిప! విహగాకృతుల నొప్పు నగ్ని చయన । ముల యుదగ్రపక్షాఘాతములను విప్ర 

వరుల మంత్రఘోషములను వారు నిహతు । లై భయంపడి చేరరు యజ్ఞభూమి. 164 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ఓ ధర్మరాజా!); విహగ+ఆకృతులన్‌= పక్షుల ఆకారాలచేత; ఒప్పు= విలసిల్లే; అగ్ని, 
చయనములన్‌= అగ్నులను పేర్చటం చేత; ఉద[గ్ర, పక్ష ఆఘాతములను= గొప్పవైన రెక్కల తాకిడి చేతను; విప్ర వరుల, 
మంత్ర, ఘోషములను= (బ్రాహ్మణోత్తములు మంత్రాలను పెద్దగా చదవటం చేతను; వారు= ఆ పదునేవురు యజ్ఞఫల 
హర్తలు; నిహతులు+ఐ= కొట్టబడిన వారై; భయము,పడి; భయంపడి= భీతిచెంది; యజ్ఞభూమిన్‌= యజ్ఞం జరిగే (ప్రదేశాన్ని; 
చేరరు= సమీపించరు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆ పదునేవురిని విప్రలు భయపెట్టి యజ్ఞశాలను చేర నివ్వరు. బ్రాహ్మణోత్తములు 
మంత్రాలను ఉచ్చరించటంచేతనున్నూ, అగ్నులను పక్షులఆకారంతో పేర్చటంచేతనున్నూ, వారు రెక్కలచేత కొట్టబడి 
యజ్ఞశాలను చేరరు. 


వ. తపుండు మటియు సకలయజ్ఞభాగభుజు లైన పుత్తుల నేవురం గనియె; నం దగ్రజుండు. 165 


తాత్సర్యం: తపుడు సమస్త యజ్ఞభాగాలనూ భుజించేవారైన అయిదుగురు కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడు. 


సీ, వైశ్వానరుం డను వహ్ని చాతుర్మాస్య । విధులందు భూసురవితతిచేత( 
బర్జన్యసహితు( డై పరమార్దనము. గాంచు । నధిప!; రెండగు నాత6 డఖిలమునకు. 
బ్రభుండు దానై విశ్వపతి యన విలసిల్లు; । వినుము! మూండగు వాండు విశ్వమునకు 
నాత్ముందై విశ్వకుం డన నొప్పు; నాలవు । నతండు భూతముల యాహార వితతి 


తే.  వెలయంబక్వము సేయుట విశ్వభుక్కు । నాగ బెంపొందు; గోపతి నామధేయు. 
డై సమస్తధర్మక్రియలందు హేతు । వై ప్రశస్తి వహించు నేనగు నతండు. 166 


చ" 


ప్రతిపదార్థం: అధిప= ఓ రాజా!; వినుము; వైశ్వానరుండు+అను, వహ్ని= వైశ్వానరుడు అనే పేరు గల అగ్ని; చాతుర్మాస్య, 
విధులందున్‌= నాలుగు నెలల దీక్షకు సంబంధించిన నోములలో; భూసుర వితతిచేతన్‌= (బ్రాహ్మణుల సముదాయంచేత; 


795 శ్రీమదాంధ్ర మహాభారతము 


పర్జన్య సహితు(డు+ఐ= మేఘుడితో కూడుకొన్న వాడై; పరమ+అర్భనమున్‌+కాంచున్‌= గొప్ప పూజను పొందుతాడు; 
రెండు+అగు+ఆత(డు= రెండవ వాడు; అఖిలమునకున్‌= అంతటికిని; ప్రభుండు= పాలకుడు; తాను+ఐ= తానే అయి; 
విశ్య్వపతి+అనన్‌= విశ్యపతి అనే పేరున; విలసిల్లున్‌= ఒప్పారును; మూండు+అగు, వాండు= మూడవవాడు; విశ్యమునకున్‌= 
ప్రపంచానికి; ఆత్ముండు+ఐ= అంతర్యామి అయి; విశ్వకుండు+అనన్‌+ఒప్పున్‌= విశ్వకుడు అనే పేరుతో విలసిల్లుతాడు; 
నాలవు+అత(డు= నాలుగవ వాడు; భూతముల= జీవులయొక్క; ఆహార వితతి= తినుబండారాల సముదాయాన్ని; వెలయన్‌= 
ఒప్పిదంగా; పక్వము+చేయుట= మ్రగ్గేటట్టుగా చేయటం వలన; విశ్వభుక్కు, నాంగన్‌= విశ్వభుక్కు అనే పేరుతో; పెంపొందున్‌= 
విస్తరిస్తాడు; గోపతి నామధేయు(డు+ఐ= గోపతి అనే పేరు కలవాడై; ఏను+అగు+అతండు= ఐదవ వాడు; సమస్త, ధర్మ 
క్రియలందున్‌= అన్ని విధాలైన ధర్మకార్యాలలో హేతువు+ఐ= కారణభూతుడై; ప్రశస్తి వహించున్‌= కీర్తిని పొందుతాడు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! తపుడు (యజ్ఞఫలహర్తలైన ఆ పదిహేనుమంది పుత్రులను మాత్రమే గాక) యజ్ఞభాగభోక్త 
లైన కొడుకుల నైదుగురను కన్నాడు. వారిలో మొదట పుట్టినవాడు 'వైశ్యానరుడు” . ఆ వైశ్వానరుడు- బ్రాహ్మణులచేత 
మేఘుడితో పాటు పూజించబడేవాడు. నాలుగునెలల నోములలో అతడు అర్చించబడేవాడు. ఓ ధర్మరాజా! రెండవవాడి 
పేరు - విశ్వపతి. సార్థక నామధేయుడు. అతడు సమస్తసృష్టికి ప్రభువు. మూడవవాడి పేరు 'విశ్వకుడు' అతడు 
విశ్వానికి అంతర్యామి. నాలుగవవాడి పేరు 'విశ్శభుక్కు. అతడు భూతాల తినుబండారాలను పక్వం చేసేవాడు. 
అయిదవవాని పేరు గోపతి”. అతడు సర్వధర్మక్రియలకు హేతుభూతుడు. 


వ. మటియు భానుం డను వహికి సోమపుత్రియైన బృహద్ధాసయందు బలదుండును మన్యుమంతుండును 
ధృతిమంతుండును నాగ్రయణుండును నగ్నియు సోముండును నన నార్వురు గొడుకులు నిశ యను 
కూ(తురుం బుట్టిరి; సకలతపఃఫలంబులు నిర్వహించుట కయి పురందరుండు మను నామ ధేయుం డైన 
కొడుకుం బడసె; నమ్మనువు భానుపుత్రియైన నిశాకన్యం బెండ్లియై, ప్రాజాపత్యుం డను పేరం బరంగి 
పరమబ్రాహ్మణులచేత నర్షితుం డయ్యె; నివ్విధంబున ననేక వహ్నులు సకలధర్మ క్రియాసాధకు లై వెలింగిరి; 
దక్షిణాగ్ని ప్రముఖంబు లైన వహ్నులు వాయుహతిం జేసి యన్యోన్య సంస్పృష్టంబు లయ్యె నేనియు, 
రజస్వలాది సంకరంబులం బొరసె నేనియు, మృతక జాతకాది సంస్పర్శనంబునం బొందెనేనియు(, 
దత్రాయశ్రిత్తార్థం బై యష్టాకపాలేష్టి సేయ వలయు” నని చెప్పి మటియు మార్కండేయుం డిట్లనియె.167 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; భానుండు+అను, వహ్నికిన్‌= భానుడు అనే పేరు కల అగ్నికి; సోమపుత్రి+ఐన= సోముడి 
కూతురు అయిన; బృహద్భాస అందున్‌; బలదుండును; మన్యుమంతుండును; ధృతిమంతుండును; ఆ(గయణుండును; 
అగ్నియున్‌; సోముండును; అనన్‌= అనగా; ఆర్వురు కొడుకులు= ఆరుగురు కుమారులు; నిశ+అను, కూంతురున్‌= నిశ 
అనే పేరు కల పుత్రికయు; పుట్టిరి= జన్మించారు; సకల, తపస్‌+ఫలంబులు= అన్ని తపస్సులయొక్క ఫలితాలను; 
నిర్వహించుటకున్‌+ అయి= సాధించటం కొరకు; పురందరుండు= పురందరుడు అనేవాడు; మను నామ ధేయుండు+అయిన= 
మనువు అనే పేరు కలిగినట్టి; కొడుకున్‌+పడసెన్‌= పుత్రుడిని కన్నాడు; ఆ+మనువు; భానుపుత్రి+ఐన= భానుడు అనే వాడి 
కూతురు అయిన; నిశా కన్యన్‌= రాత్రి అనే కన్నెను; పెండ్లి+ఐ= వివాహ మాడి; ప్రాజాపత్యుండు; అను, పేరన్‌+పరంగి= 
అనే నామంతో విలసిల్లి; పరమ, (బ్రాహ్మణులచేతన్‌= గొప్ప విప్రుల చేత; అర్చితుండు+అయ్యెన్‌= పూజించబడ్డాడు; 
ఈ+విధంబునన్‌= ఈ విధంగా; అనేక వహ్నలు= పెక్కు అగ్నిహో(త్రులు; సకల, ధర్మ, (క్రియా, సాధకులు+ఐ= అన్ని ధర్మ 
కార్యాలను సాధించే వారయి; వెలింగిరి= (ప్రకాశించారు; దక్షిణ+అగ్ని, (ప్రముఖంబులు+ఐన= దక్షిణాగ్ని మున్నగు నట్టివి 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 793 


అయిన; వహ్నలు= నిప్పులు; వాయు, హతిన్‌+చేసి= గాలిచేత కొట్టబడటంచేత; అన్యోన్య, సంస్పృష్టంబులు= ఒక దానితో 
మరియొకటి కలయిక చెంది నట్టివి; అయ్యెన్‌+ఏనియున్‌= అయినప్పటికిని; రజస్వల+ఆది, సంకరంబులన్‌= ముట్టు అయిన 
ఆడువారిమైల సోకటం, పొరిసెన్‌+ఏనియున్‌= పొందినప్పటికిని; మృతక, జాతక+ఆది, సంస్సర్భనంబునన్‌+పొందెను+ఏనియున్‌= 
చావు, పుట్టుక మొదలైన వాటిచేత కలిగే మైల సోకటం వలన దోషం కలిగినప్పటికి; తత్‌+(ప్రాయళ్చిత్త+అర్హంబు+ఐ= ఆ 
దోష నిష్కృతి కొరకై; అష్టా కపాల+ఇష్టి= ఎనిమిది మట్టి పాత్రలచేత సంస్కరించబడెడి (క్రతువు; చేయన్‌వలయున్‌= చేయాలి; 
అని; చెప్పి; మజీయున్‌; మార్కండేయుండు; ఇట్లు+అనియెన్‌. 


తాత్సర్యం: 'భానుడు అనే వహ్నికి అతడి భార్య (సోమపుత్రి)ి అయిన బృహద్భాస యందు బుధుడు, మన్యుమంతుడు, 
ధృతిమంతుడు, ఆగ్రయణుడు, అగ్ని, సోముడు అనే ఆర్లురు కొడుకులున్నూ, నిశ అనే కూతురున్నూ కలిగారు. 
పురందరుడు సర్వతపస్సులఫలాలు పొందటానికై మనువు అనే పేరు గల కొడుకును కన్నాడు. ఆ మనువు 
భానువహ్నిపుత్రిక అయిన నిశ అనే వధువును సెండ్లాడాడు. ఆ మనువుకే ప్రాజాపత్యుడు అనే గౌరవ నామధేయం 
ఏర్పడింది. అతడిని బ్రాహ్మణోత్తములు పూజించారు. ఈ విధంగా పెక్కు వహ్నులు ధర్మక్రియలకు హేతుభూతులు 
అయ్యారు. దక్షిణాగ్ని మొదలైనవి గాలి తాకిడికి ఒకదానితో ఒకటి కలిసి పోయినప్పుడున్నూ; ముట్టయిన స్త్రీలు 
తాకుట చేతనున్నూ ఏర్పడిన దోషాలను పరిహరించటానికి, పురుడువలన మరణంవలన ఏర్పడే మైలచేత కలిగే 
దోషాలను పరిహరించటానికి 'అష్టాకపాలేష్టి ఎనిమిది మట్టి పాత్రలలో అగ్నికి సంస్కారం చేసి చేసే క్రతువు 
చేయవలసి వస్తుంది” అని చెప్పి, మరల మార్కండేయమహర్షి ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: సోమపుత్రి అను నెడ సోముడి కూతురు అని అర్థం చెప్పుకొనటమే ఉత్తమ పద్దతి. సోముడు అనగా చంద్రుడు, 
శివుడు, వాయువు, పితృదేవతలలో ఒకడు, వసువులలో ఒకడు, కుబేరుడు, యముడు, సుగ్రీవుడు అనే వివిధార్థాలు ఉన్నాయి. 
అట్లే మనువు, భానుడు మున్నగు చోట్ల అవి నామధేయాలుగానే స్వీకరించాలి. 


క, “ఆపు డను వహ్ని యతులిత | రూప యయిన ముదిత యను తరుణియందు జగ 
ద్దీపకు నపారతేజు మ । హాపూజ్యుం గనియె నగ్ని నద్దుతనామున్‌. 168 


ప్రతిపదార్థం: ఆపుండు+అను, వహ్ని= ఆపుడు” అనే పేరు కల అగ్ని; అతులిత, రూప+అయిన= సాటి లేని అందం గల; 
ముదిత+అను, తరుణి+అందున్‌= ముదిత అనే పేరుకల జవ్వనియందు; జగత్‌+దీపకున్‌= లోకాలను వెలుగొంద జేసే 
వాడిని; అపార తేజున్‌= మిక్కిలి ఎక్కువ అయిన కాంతి కలవాడిని; మహా, పూజ్యూన్‌= గొప్పగా ఆరాధించబడే వాడిని; 
అద్భుత నామున్‌= అచ్చెరువు కొలిపే పేరు కల వాడిని; అగ్నిన్‌= అగ్నిని; కనియెన్‌= కన్నాడు (పుత్రుడుగా పడశాడు). 


తాత్సర్యం: ఆపుడు అనే వహ్నికిని, అతిలోక సౌందర్యవతి అయిన ముదితకు అచ్చెరువు గొలిపే పేరు కల 'అగ్ని' 
ముద్దుబిడ్డ అయి జన్మించాడు. 


విశేషం: మానవచరిత్రలో నాగరకతా (క్రమపరిణామ వికాసంలో 'అగ్ని' నిర్వహించిన భూమిక ఉగ్గడించ దగింది. అగ్ని 
బహుముఖ ప్రయోజనాలను నిర్వహించింది. నిత్యాగ్నిహోత్రతత్సరులు- అగ్నిసంప్రదాయాన్ని నిలబెట్టి యున్నారు. అర్థవాద 
రూపాన ఈ అగ్నిహోత్రాలను నిర్వహించిన కుటుంబాల వివరణాన్ని ఈ ప్రకరణంలో మహాభారతం వివరించినట్లు 
ఎంచవచ్చును. 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అతడు త్రిలోకతంత్రము నిరంతర మై చన నిర్వహించుచున్‌ 
శతమఖుం డాది యైన సురసంతతికిం బ్రియ మొప్ప హవ్యముల్‌ 
సతతము మోచి యిచ్చుచు భృశం బగు తద్ధర మోర్వలేక సు 
వ్రత నిరతుం డధర్వు( దనువానికి నిట్లను నాదరంబుతోన్‌. 169 


ప్రతిపదార్థం: అత(డు= (ఆ అగ్ని); త్రిలోక తం(త్రము= మూడు భువనాల వ్యవహారం; నిరంతరము+ఐ+చనన్‌= ఎల్లప్తుడును 

కొనసాగేదిగా జరుగగా; నిర్వహించుచున్‌= నెరపుతూ; శతమఖుండు+ఆది+ఐన= దేవేంద్రుడు మొదలైన; సుర సంతతికిన్‌= 

వేల్పుల సముదాయానికి; ప్రియము+ఒప్పన్‌= పీతి విలసిల్లేటట్లుగా; హవ్యముల్‌= హోమంలో వేలే ద్రవ్యాలు; సతతమున్‌= 
(36) ౧ 

ఎల్లప్పుడు; మోచి+ఇచ్చుచున్‌= బరువును భరించి ఇస్తూ; భృశంబు+అగు= మిక్కుటమైన; తత్‌+భరమున్‌= ఆ బరువును; 

ఓర్వలేక= భరించలేక; సువ్రత, నిరతుండు= మంచి నోమును దీక్షతో నెరవేర్చునట్టి (ఆ అగ్ని); అధర్వు(డు+అను వానికిన్‌ 

అధర్వుడు అనే పేరు గలవానికి; ఆదరంబుతోన్‌= మన్ననతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: మూడులోకాల వ్యవహారాలను ఎడతెగనిదీక్షతో అగ్ని నిర్వహిస్తున్నాడు. దేవేంద్రుడు మున్నగు వేల్పులకు 
యజ్ఞాలలో సమర్పించబడే హోమ(ద్రవ్యాలను తాను మోచి సంట్రీతితో వారికి సమర్పిస్తూ ఉన్నాడు. ఈ నిరంతరభారాన్ని 
చాలాకాలం నిర్వహించిన పిదప, డస్సి, అగ్ని- అధర్వుడు అనే వాడిని చేరి గౌరవంతో కూడిన అభిమానంతో ఇట్లా 
పలికాడు. 


వ. “ఏను దుర్దలుంద నైతి; నీవు దేవతలకు హవ్యంబులు మోచి యి' మ్మని వానిం బంచి, తాను సముద్రంబు 
సొచ్చి యందు దాంగుటయు, దేవత లద్దేవముఖుం డున్న యెడ రోయం దొడంగిన నబ్దిచరంబు లైన 
మత్య్వంబులు సురలకు నగ్శిదేవుండు జలధి నుండుట సెప్పుటయుం గనలి యనలుండు మీలం జూచి” 
జనంబులు మిమ్ము నిర్ణయు లై వధియింతురు గావుతి మని శాపం బిచ్చె; నప్పుడు. 170 

ప్రతిపదార్థం: ఏను= నేను (అనగా అగ్ని); దుర్చలుండన్‌+ఐతి(ని)= బలం లేనివాడను అయినాను; నీవు= నీవు; దేవతలకున్‌= 

వేల్పులకు; హవ్యంబులు= హోమంలో వేల్చబడిన ద్రవ్యాలు; మోచి+ఇమ్ము+అని= వహించి ఇమ్ము అని; వానిన్‌= అధర్వుడిని; 
పంచి= నియమించి; తాను= అగ్ని; సము(ద్రంబు= సముద్రంలో; చొచ్చి= (ప్రవేశించి; అందున్‌= ఆ సముద్రంలో; 
దాగుటయున్‌= రహస్యంగా నివసించటమున్నూ; దేవతలు= వేల్పులు; ఆ+దేవముఖుండు= ఆ అగ్ని; ఉన్న+ఎడన్‌= ఉన్నచోటు; 
రోయన్‌+తొడంగినన్‌= వెదకటానికి పూనుకొనగా; అబ్దిచరంబులు+ఐన= సముద్రంలో తిరుగాడునట్టి; మత్స్యంబులు= 
చేపలు; సురలకున్‌= దేవతలకు; అగ్ని దేవుండు; జలధిన్‌+ఉండుట+చెపుటయున్‌= సముద్రంలో (దాగి) ఉండటాన్ని చెప్పగా; 
కనలి= కోపగించి; అనలుండు= అగ్నిహోత్రుడు; మీలన్‌+చూచి= చేపలను చూచి; జనంబులు= (ప్రజలు; మిమ్మున్‌= మిమ్ము 

(చేపలను); నిర్ణయులు+ఐ= జాలి లేని వారై; వధియింతురు+కావుతన్‌= చంపుదురు గాక!; అని; శాపంబు+ఇచ్చెన్‌= శాపం 

ఇచ్చాడు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: 'నేను ఇంక బలంలేనివాడను అయినాను. ఓ అధర్వుడా! నీవు దేవతలకు హోమద్రవ్యాలను మోచికొనిపోయి 
అందించునది' అని పలికి అతడిని అందుకు నియమించి, అగ్నిహోత్రుడు సముద్రంలో ప్రవేశించి దాగాడు. 
అంతట వేల్పులు అగ్నిదేవుడు ఎచట దాగాడో తెలియటానికై వెదక సాగారు. సముద్రంలో చరించే చేపలు 
అగ్నిదేవుడి ఉనికి దేవతలకు తెలియ చెప్పాయి. అప్పుడు చేపలపై ఆగ్రహించి అగ్నిదేవుడు 'జనులు జాలి లేకుండగా 
మిమ్ము చంపగలరు” అని శాప మిచ్చాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 795 
విశేషం: శాపం:- భవిష్యత్కాలంలో అవశ్యంగా జరుగ గలదు అనే విధి వాక్యం. ఇందులో మూడు అంగాలు ఉంటాయి. 
1. భవిష్యదర్థకం ఇది. 2. శపించేవాడు గొప్ప మహిమ కలవాడై ఉంటాడు. 3. ఇది కోపహేతువు. ఫలము ఏదో ఒక కీడు. 


ఆ. హవ్య వహనమునకు నమరోత్తములు దన్ను । వేయువిధుల నొలసి వే(డుకొనిన 
నెట్లు నియ్యకొనక యెంతయు విసిగి స | మీరసఖుండు దనదుమేను విడిచె. 171 


ప్రతిపదార్థం: హవ్య వహనమునకున్‌= హోమంలో వేల్చిన ద్రవ్యాలను మోయటానికి; అమర+ఉత్తములు= వేల్పులలో 
గొప్పవారు; తన్నున్‌= తనను (అగ్నిని); వేయు విధులన్‌= అనేక విధాలుగా; ఒలసి= పూని; వేడుకొనినన్‌= ప్రార్థించగా; 
ఎట్టున్‌= ఏ రీతిగా; ఇయ్యకొనక= అంగీకరించక; ఎంతయున్‌= మిక్కిలి; విసిగి= అలసి పోయి; సమీరసఖుండు= గాలి నెచ్చెలి 
- అగ్ని; తనదు మేను= తన శరీరం; విడిచెన్‌= వదిలాడు. 


తాత్సర్యం: దేవతలలో శ్రేష్టులు అగ్నిహోత్రుడిని మరల హోమ।ద్రవ్యాలను మోచి తమకు అందించాలని వేయి 
విధాల ప్రార్థించారు. కాని, అగ్ని అందులకు సమ్మతించలేదు. అంతే కాక, అతడు విసిగి వేసారి తనదేహాన్ని 
త్యబించాడు. 


వ. ఇట్లు సంత్యక్తశరీరుం డై ధరాతలంబు ప్రవేశించుటయు, నతనిచేత విడువంబడిన దేహంబువలనం 
బూయంబున గంధకంబు, నస్టుల దేవదారువును, శ్లేష్టంబున స్పటికంబును, బిత్తంబున మరకతంబును, 
వాతంబునంగృష్టశిలయు, నఖంబుల నభ్రకంబును, స్నాయుసంచయంబునం బ్రవాళంబునుం బుట్టి; 
నతండు భూగర్భస్టితుండై ఫోరతపంబుసేయుచున్నంత భృగ్వంగిరఃప్రముఖులైన మహామునులు 
నిజతపోబలంబున నతనికి నాప్యాయనంబు సేయుటయు. దేజస్వి యై ధరణి వెలువడి వచ్చి యమ్మహాత్ముం 
డమ్మహామునులం జూచి తదీయతేజంబు దనకు దుస్సహం బగుటయు భయంపడి క్రమ్మబి నంబుధి సొచ్చి 
యడంగిన. 172 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సంత్యక్త శరీరుండు+ఐ= వదలి పెట్టబడిన దేహం కలవాడై - అనగా దేహాన్ని త్యజించిన 
వాడై; ధరాతలంబు= భూమి (ప్రదేశాన్ని; ప్రవేశించుటయున్‌= చొరబడటమున్నూ; అతని చేతన్‌; విడువన్‌+పడిన= వదలిపెట్టబడిన 
దేహంబువలనన్‌= శరీరంలోని; పూయంబునన్‌= చీము రసినుండి; గంధకంబున్‌= గంధకము (ఉపధాతు విశేషమైన మందు 
దినుసు) (దీపావళి 'రోలు రోకలి” (పేలుడు పదార్థాలలో ఒకటి); అస్టులన్‌= ఎముకల నుండి; దేవదారువును= దేవదారు 
చెట్టును; శ్లేష్మంబునన్‌= కఫం నుండి; సృటికంబును= కర్పూరమును; పిత్తంబునన్‌= పిత్తమనే దేహ ధాతువు నుండి; 
మరకతంబును= నవరత్నాలలో ఒకటి అయిన; “పచ్చ'ను; వాతంబునన్‌= దేహధాతువులలో ఒకటి అయిన గాలి నుండి; 
కృష్ణ శిలయున్‌= పాషాణాన్ని (నల్లరాయిని); నఖంబులన్‌= గోళ్ల నుండి; అభ్రకంబును= బేగడను (కాకిబంగారము); స్నాయు 
సంచయంబునన్‌= నరాల, రక్త నాళాల సముదాయం నుండి; (ప్రవాళంబునున్‌= పగడమును; పుట్టెన్‌= ఆవిర్భవించాయి; 
అతండు= (ఆ అగ్నిహోత్రుడు); భూగర్భ స్థితుండు+ఐ= భూమిలోపలి భాగంలో ఉన్నవాడై; ఘోరతపంబు= కఠిన మైన 
తపస్సు; చేయుచున్‌+ ఉన్నంతన్‌= సలుపుతూఉండగా; భృగు+అంగిరస్‌+ప్రముఖులు+ఐన= భృగువు అంగిరసుడు మున్నగు; 
మహా+మునులు= గొప్ప బుషులు; నిజ, తపస్‌+బలంబునన్‌= తమ దైన తపస్సు యొక్క గొప్ప శక్తి వలన; అతనికిన్‌= 
(అగ్ని హోత్రుడికి); ఆప్యాయనంబు+చేయుటయున్‌= తృప్తి కల్గించగా; తేజస్వి+ఐ= కాంతి కలవాడై; ధరణిన్‌= భూమినుండి; 
వెలువడి వచ్చి= బయటకు వచ్చి; ఆ+మహా+ఆత్ముండు= ఆ గొప్పవాడు (అగ్ని హోత్రుడు); ఆ+మహా+మునులన్‌= ఆ గొప్ప 
బుషులను; చూచి= కాంచి; తదీయ, తేజంబు= వారల యొక్క కాంతి; తనకున్‌= (అగ్నిహోత్రుడికి); దుస్సహంబు= 


య శ్రీమదాంధ్ర మహాభారతము 


సహించటానికి అలవికానిది; అగుటయున్‌; భయంపడి= భీతిచెంది; (క్రమ్మణన్‌= మరల; అంబుధి+చొచ్చి= సముద్రంలో 
(ప్రవేశించి; అడంగినన్‌= దాగి ఉండగా. 


తాత్సర్యం: ఈ విధంగా, శరీరాన్ని విడిచిపెట్టినవాడై అగ్నిదేవుడు భూమిలోకి (ప్రవేశించాడు. అట్టా అగ్ని చేత 
విడువబడిన కళేబరంనుండి ఎన్నియో పదార్థాలు ఆవిర్భవించాయి. చీమురసినుండి గంధకం ఏర్పడింది. ఎముకలనుండి 
దేవదారు చెట్టు పుట్టాయి. కఫంనుండి కర్పూర మేర్పడింది. పిత్తంనుండి నవరత్న విశేషమైన 'పచ్చ' జనించింది. 
వాతంనుండి పాషాణశిల రూపొందింది. గోళ్ల నుండి కాకిబంగారం ఉద్భవించింది. నరాల, రక్త నాళాల నుండి 
పగడ మేర్చడింది. అన్నిహోత్రు డాపైన భూగర్భంలోనే ఉండి కఠరోరతపస్సు చేశాడు. భృగుడు మున్నగు మహర్షులు 
అతడి తపస్సును మెచ్చి అతడిని ఆశీర్వదించారు. అన్నిహోత్రు డంతట తృప్తి చెంది, భూగర్భం నుండి బయటకు 
వచ్చాడు కాని, అతడు ఆ మహర్షుల తేజస్సును చూచి భయపడి మరల సముద్రంలోకి పోయి దాక్కొన్నాడు. 


క. విను జననాయక! సంయమి | జనములు వహిపని యంతఈ. జాలించి ప్రియం 
బున నంచితవిధి సంగ్రహ । మునకై పూజించి రధికపుణ్యు నధర్వున్‌. 173 


ప్రతిపదార్థం: జననాయక!= (ప్రజలకు నేత వయిన ఓ ధర్మరాజా! విను= వినుము; సంయమిజనములు= బుషుల 
సమూహాలు; వహ్ని పని= అగ్ని కార్యం; అంతన్‌= అంతట; చాలించి= ఆపి; ప్రియంబునన్‌= ప్రీతితో; అంచితవిధి 
సం(గ్రహమునకై= చేయవలసిన (క్రియలను చేయటానికై; అధికపుణ్యున్‌= గొప్ప పుణ్యం కలవాడిని; అధర్వున్‌= అధర్వుడిని; 
పూజించిరి= అర్చించారు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆలకించుము. అంతట మునిగణాలు అగ్నిని వదలి పెట్టి, తాము చేయవలసిన విధ్యుక్త 
ధర్మాలను నిర్వహించటానికై అధర్వుఢడిని అర్భించ సాగారు. 


వ.  అయ్యధర్వాగ్ని తేజంబును నమ్మును లతనికిం జేయు బహుమానంబునుం దన్ముఖంబున నమరులు దృషప్తు 
లగుచునికియుం జూచి సహింపక పావకుండు సకలభూతంబులు. జూచుచుండ నంబుధి వెలువడి వచ్చి 
నిఖిలలోకహితార్ధంబుగా నెప్పటియట్ల హవ్యవహత్వంబు నంగీకరించె; ని ట్లనేకశాఖం బయిన యగ్ని 
వంశంబు ప్రశంసాభాజనం బయ్యె; నగ్ను లెంద ఖైనను దదాత్మ యైన తేజం బొక్కటి' యని చెప్పిన విని 
సంతసిల్లి యమ్మహామునికి ధర్మతనయుం డి ట్లనియె. 174 


ప్రతిపదార్థం: ఆ+అధర్వ+అన్ని, తేజంబునున్‌= అధర్వుడు అనే ఆ అన్నియొక్క కాంతిని; ఆ+మునులు; అతనికిన్‌+చేయు= 
(అధర్వుడికి) ఒనరించే; బహుమానంబునున్‌= గౌరవమర్యాదను; తద్‌+ముఖంబునన్‌= ఆతని మొగం నుండి; అమరులు= 
దేవతలు; తృప్తులు+అగుచున్‌+ఉనికియున్‌= తనివి చెందటమున్నూ; చూచి= అరసి; సహింపక= ఓర్వజాలక; పావకుండు= 
అగ్నిహోత్రుడు; సకల భూతంబులున్‌= అన్ని భూతాలున్నూ; చూచుచున్‌= చూస్తూ ఉండగా; అంబుధి= సముద్రంనుండి; 
వెలువడి= బయటకు వచ్చి; నిఖిలలోక, హిత+అర్థంబుగాన్‌= అన్ని లోకాలకు మేలు చేకూరేటట్లుగా; ఎప్పటి+అట్టు+అ= 
యథా ప్రకారం; హవ్య వహత్వంబున్‌= హోమంలో వేల్చబడే (ద్రవ్యాలను తాల్చటాన్ని; అంగీకరించెన్‌= సమ్మతించాడు; ఇట్టు= 
ఈ విధంగా; అనేక, శాఖంబు+అయిన= పెక్కు కొమ్మలుగా ఏర్పడిన; అగ్ని వంశంబు= అగ్ని యొక్క కుటుంబం; ప్రశంసా, 
భాజనంబు+అయ్యెన్‌= కీర్తించ తగింది అయింది; అగ్నులు= వహ్నలు; ఎందటు+ఐనను= ఎందరు అయినప్పటికి; 
తద్‌+ఆత్మ+ఐన= వారి అందరికి ఆత్మ, లేక సారభూతం అని చెప్ప దగిన; తేజంబు= కాంతి; ఒక్కటి= ఒక్కటే; అని= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 797 


అంటూ; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; సంతసిల్లి= సంతోషించి; ఆ+మహామునికిన్‌= ఆ గొప్ప బుషికి; ధర్మతనయుండు= 
ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: అధర్వుడు అనే పేరు గల ఆ అగ్ని యొక్క కాంతిని, ఆ బుషులు అతడికి చేసే గౌరవమర్యాదలను 
చూచి, ఆతడిద్వారా వేల్పులు తనివి పొందటాన్ని గ్రహించి, ఓర్వజాలక అగ్నిహోత్రుడు అన్ని భూతాలు చూస్తూ 
ఉండగా సముద్రగర్భంనుండి బయటకు వచ్చి యథాప్రకారం తాను హోమద్రవ్యాలను వహించటానికి సమ శతించాడు. 
అఖిలలోకాలకు ఆవిధంగా శ్రేయస్సు కల్షించాడు. ఈ రీతిగా అన్నివంశంలో ఎందరెందరో ఉగ్గడించదగిన వారు 
విలసిల్లారు. అగ్నులలో ఎందరెందరో వేరు వేరు వారలు విలసిల్లినప్పటికిన్నీ, అందరిలో వెలుగొందిన తేజం ఒక్కటే 
అని మార్కండేయమహర్షి ధర్మరాజుకు వివరించి చెప్పాడు. అంతట ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 


క. 'మునినాథ! మహాసేనుం । డనలునకుం గృత్తికలకు హరునకు సుతుండై 
న నిమిత్త మేమి తెజ గే | వినవలతుం జెప్పవే! సవిస్తరఫణితిన్‌'. 175 


ప్రతిపదార్థం: మునినాథ!= బుషులకు వల్లభుడవైనవాడా! అనగా మునులలో శ్రేష్ణుడవైన ఓ మార్కండేయుడా!; మహాసేనుండు= 
కుమారస్వామి; అనలునకున్‌= అగ్నిహో(తుడికి; కృత్తికలకున్‌= కృత్తికలు అనే చుక్కలకు; హరునకున్‌= శివుడికి; 
సుతుండు+ఐన= కొడు కైన; నిమిత్తము= కారణం; ఏమి తెజంగు= ఎటువంటిది; ఏన్‌= నేను; విన వలతున్‌= విన 
గోరుతున్నాను; సవిస్తర, ఫణితిన్‌= విపుల మైన పద్దతిలో; చెప్పవే= చెప్పవా? (చెప్పుము). 


తాత్సర్యం: 'ఓ మార్కండేయమహామునీ! కుమారస్వామి ఏవిధంగా అగ్నిహోత్రుడికి, కృత్తికలకు, శివుడికి 
పుత్రుడయ్యాడో విన గోరుతున్నాను. దయచేసి నాకు సంపూర్ణంగా వివరించి చెప్పుము”. 


వ. అనిన మార్కండేయుం డతని కిట్లని చెప్పె. దొల్లి దైత్యులతోడ రణంబు సేసి యోటువడి దేవగణసహితుం 
డై దేవేంద్రుండు దొలంగిపోయి దానవుల నోర్వనోపునట్టి మహాసత్తుుం డగు సేనాపతి నెందు. బడయుదు 
నొకో! యని యొక్కనాండు మానసం బను శైలంబునకుం జని యం దొక్కయెడ నొక్కరుండ కార్యచింతాపరుం 
డై యున్న యెడ. 176 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; మార్కండేయుండు; అతనికిన్‌= (ధర్మరాజునకు); ఇట్టు+అని చెప్పెన్‌= ఈ విధంగా 
పలికాడు; తొల్లి= పూర్వకాలంలో; దైత్యుల తోడన్‌= రాక్షసులతో; రణంబు+చేసి= యుద్దంచేసి; ఓటువడి= ఓడిపోయి; దేవగణ 
సహితుండు+ఐ= వేల్పుల సముదాయంతో కూడిన వాడై; దేవేంద్రుండు= వేల్పుల దొర; తొలంగిపోయి= (యుద్దం నుండి) 
ఆవలికి పోయి; దానవులన్‌= రాక్షసులను; ఓర్వన్‌+ఓపునట్టి= జయించజాలునట్టి; మహాసత్తుండు+అగు= గొప్ప బలం 
కలవాడైన; సేనాపతిన్‌= సేనకు నాయకుని; ఎందున్‌= ఎచ్చట; పడయుదున్‌+ఒకో+అని= పొందగలనో అని; ఒక్కనాండు= 
ఒకానొకరోజున; మానసంబు+అను, శైలంబునకున్‌+చని= మానసం అనే పేరు కల కొండవద్దకు వెళ్లి; అందున్‌= (ఆ కొండ 
మీద); ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఒక్కరుండు+అ= ఏకాంతంగా ఉండి; కార్య, చింతా, పరుండు+ఐ= చేయవలసిన పనిని 
గూర్చి యోచించేవాడై; ఉన్న+ఎడన్‌= ఉండగా. 


తాత్సర్యం: అనిన, మార్కండేయుడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పాడు: పూర్వకాలంలో రాక్షసులతో యుద్ధం 
చేసి దేవేంద్రుడు ఓడిపోయాడు. వేల్పుల సముదాయం ఎంతగా పోరాడినా వారికి విజయం లభించలేదు. ఇక 


798 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాక్షసులపై గెలుపు ఏ విధంగా లభిస్తుందా! అని దేవేంద్రుడు ఏకాంతంగా యోచింపసాగాడు. అతడు మానసం 
అనే పేరుగల కొండపైకి వెళ్ళి ఒకచోట ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు. 


తే. “ఒక్క దనుజాధముండు మొట్లో యనంగ । నన్ను( జెజిగొని పోయెడు నన్నలార! 
యెవ్వ రిట విడిపింపరే యింత వట్టు । పుణ్యమున( బోవరయ్య! కారుణ్యబుద్ది'. 177 


ప్రతిపదార్థం: అన్నలార!= అయ్యలారా!; నన్నున్‌= నన్ను; ఒక్క= ఒక; దనుజ+అధముండు= రాక్షసులలో నీచుడు; 
మొట్టో+అనంగన్‌= (ఆపదలో ఉన్నట్లు) 'కేకి వేయగా; చెజ+కొని పోయెడున్‌= నిర్బంధించి తీసికొని పోతున్నాడు; ఇటన్‌= 
ఇచట; ఎవ్వరు= ఎవరు? విడిపింపరే= చెరనుండి బయట పడ వేయరా; ఇంత+పట్టు= ఈ మాత్రం; కారుణ్య బుద్దిన్‌= 
జాలిగల మనస్సుతో; పుణ్యమునన్‌+పోవరు+అయ్య= పుణ్యమార్గాన (ప్రవర్తింపరా!. 


తాత్సర్యం: సోదరులారా! ఒక నీచరాక్షసుడు నన్ను చెజపట్టి బలాత్కారంగా తీసికొని పోతున్నాడు; ఇక్కడ నన్ను 
ఈ రాక్షసుడిబారినుండి కాపాడేవారు ఎవ్వరూ లేరా? నా మొజు ఆలకించి పుణ్యం కట్టుకొనే వారు ఎవ్వరూ లేరా? 


వ. అని యిట్లు సువ్యక్తం బైన వనితావిలాపంబు వీతెంచినం బురందరుండు నిజాంతరంగంబు 
గరుణాతరంగితం బగుటయు 'నోడ కోడకు మిదె యేను వచ్చితి ననుచు నద్దిక్కునకు నడచి ముందట 
నతిభయంకరాకారుం బటుగదాహస్తు నప్రచలితవిద్యుల్లతారుచిరమూర్తి యైనదాని నొక్క కన్నియం గొని 
గగనతలంబునం బటిచువానిం బ్రబలవలాహకవినీలదేహు. గేశి యను దానవుం గని సరభసుం డై.178 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; సువ్యక్తంబు+ఐన= స్పష్టంగా వినిపిస్తున్న; వనితా, విలాపంబు= ఆడుదాని ఆర్తధ్వని; వీతెంచినన్‌= 
రాగా; పురందరుండు= దేవేంద్రుడు; నిజ+అంతరంగంబు= తన హృదయం; కరుణా, తరంగితంబు+అగుటయున్‌= 
దయలనే అలలతో నిండినది కావటం చేత; ఓడకుము+ఓడకుము= భయపడకుము భయపడకుము; ఇదె= ఇదుగో ఇప్పుడే; 
ఏను= నేను; వచ్చితిన్‌= (నిన్ను ఆదుకోటానికి) వచ్చాను; అనుచున్‌= అని పలుకుతూ; ఆ+దిక్కునకున్‌= ఆ ఆర్తనాదం 
వెడలిన వైపునకు నడచి; ముందటన్‌= ఎదురుగా; అతిభయంకర+ఆకారున్‌= మిక్కిలి వెరపు గొలిపే రూపం కలవాడిని; పటు 
గదా హస్తున్‌= గొప్ప గదను పూనిన చేయి కలవాడిని; అప్రచలిత, విద్యుత్‌+లతా, రుచిర, మూర్తి+ఐన దానిన్‌= కదలకుండా 
ఉన్నట్టి మెరపుతీగ వలె వెలుగొందే రూపం కల దానిని; ఒక్క కన్నియన్‌= ఒక కన్యకను; కొని= పట్టుకొని; గగన, 
తలంబునన్‌= ఆకాశస్థలాన; పజచువానిన్‌= పరుగెత్తేవాడిని; ప్రబల, వలాహక్క వినీల, దేహున్‌= గొప్ప మబ్బువంటి నల్లని 
శరీరం కలవాడిని; కేశి+అను, దానవున్‌= కేశి అనే పేరు కల రాక్షసుడిని; కని= చూచి; సరభసుండు+ఐ= వేగంతో 
కూడినవాడై. 


తాత్సర్యం: అట్లా ఒక (ప్రీయొక్క ఆర్తనాదం వినిపించింది. దేవేంద్రుడు వెంటనే తన హృదయం జాలిచేత కరగి 
పోవటం చేత 'భయపడకుమమ్మా! ఇదుగో నేను ఇక్కడనే ఉన్నాను; ఇప్పుడే వచ్చి నిన్ను కాపాడగలను' అని గట్టిగా 
పలుకుతూ ఆ యేడ్పు వచ్చిన వైపునకు తరలి వెళ్ళాడు. అంతట అక్కడ ఒక రాక్షసుడు మిక్కిలి వెరపు గొలిపే 
రూపం కలవాడు, నల్లనిమబ్బును పోలిన దేహం కలవాడు, గొప్ప గదను చేత ధరించిన వాడు కన్పించాడు. అతడు 
స్థిరమైనసౌదామని వంటి శరీరసౌందర్యం గల ఒక కన్యకను చెజబట్టి ఆకాశంలో పరుగెత్తుతున్నాడు. కేశి అనే ఆ 
రాక్షసుడిని చూచి దేవేంద్రుడు మిక్కుటమైన వేగంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


799 
ఇంద్రు(డు కేశి యను రాక్షసుని. బాజ6దోలుట (సం. 3-213-10) 
ఉ. “ఓరి దురాత్మ యీ యబల నోడక యేటికిం బట్టినాడ వం 
భోరుహనేత్ర విడ్వు; మెట వోయిన( బ్రాణము గొందు నింక. బ్ర 
స్పారమహీధరప్రకరభంగవిహారధురీణ ముగ్ర దై 
త్యారుణరంజితోగ్ర కులిశాస్త్రము సు మ్మిద' యంచు డాసినన్‌. 179 


ప్రతిపదార్థం: ఓరి, దురాత్మ!= ఓరీ పాపహృదయం కలవాడా! చెడ్డ ఆత్మకల రాక్షసుడా!; ఈ+అబలన్‌= ఈ ఆడుదానిని; 
ఓడక= వెనుదీయక; ఏటికిన్‌= ఎందుకు; పట్టినాండవు= చెజగొన్నావు; అంభస్‌+రుహ+నేత్ర= పద్మాల వంటి కన్నులు కల 
ఆడుదానిని; విడ్వుము= వదలి పెట్టుము; ఎట+పోయినన్‌= నీవు ఎక్కడికి వెళ్లి నప్పటికిని; ఇంకన్‌= ఇక; ప్రాణమున్‌+కొందున్‌= 
(నీ) అసువులను తీస్తాను- అనగా నిన్ను చంపుతాను; (ప్రస్సార, మహీధర, (ప్రకర, భంగ, విహార, ధురీణము= నిడివి ఐన 
కొండల సముదాయాన్ని ముక్కలుగా చేస్తూ తిరుగాడటంలో సామర్థ్యం కలది; ఉ(గ, దైత్య+అరుణ, రంజిత + 
ఉ(గ్ర+కులిశ+అ(స్తము= భయం కలిగించే రాక్షసులను చంపటంచేత వారి నెత్తుటిచే ఎగ్రనైన వజ్ర మంత్రాయుధం; సుమ్ము= 
సుమా; ఇదె= ఇదిగో; అంచున్‌= అంటూ; డాసినన్‌= సమీపించగా. 


తాత్సర్యం: ఓ నీచ రాక్షసుడా! ఈ ఆడుదానిని ఎట్టి శంక లేకుండ, ఎందుకు చెరబట్టినావురా? పద్మాల వంటి 
కన్నులు కల ఈ అబలను వెంటనే విడిచిపెట్టుము. నీవు ఎటు పారిపోయినా నిన్ను నేను విడువను. నీ అసువులు 
తీయగలను. ఇదిగో! నావద్ద వజ్రాయుధం ఉన్నది. దీనితో నేను లోగడ ఎందరినో రాక్షసులను వధించిఉన్నాను. వారి 
నెత్తురుతో ఎర్రబడినట్టిది సుమా ఈ వజ్రాయుధం. ఎన్నో కొండలను కూల్చినట్టిది నా వజ్రాయుధం అంటూ 
దేవేంద్రుడు ఆ రాక్షసుడిని సమీపించాడు. 


మత్తకోకిలము 
ఘోరవిక్రముండైన కేశియు. గ్రోధఘూర్ణితచిత్తు( డై 
ధీరు6 డుక్కున నిల్చి యగ్గదం ద్రిప్పి వాసవు వైచె; న 
వ్వీరు(డున్‌ గద చూర్ణితంబుగ వ్రేసి నాసుర భంగి బొం 
గారి దారుణవజ్రపాతరయంబునం బటుహస్తు.దై. 180 


ప్రతిపదార్థం: ఘోర, విక్రము(డు+ఐన= భయంకర మైన పరాక్రమం కలవాడైన; కేశియున్‌= కేశి అనే దానవుడుకూడ; (క్రోధ, 
ఘూర్లిత, చిత్తుడు+ఐ= కోపం చేత తిరుగుడు పడిన మనస్సు గలవాడై; ధీరుండు= ధైర్యం గలవాడు; ఉక్కునన్‌= బలంతో; 
నిల్చి= నిలువబడి; ఆ+గదన్‌= ఆగదను; త్రిప్పి= గిరగిర వేగంగా (త్రిప్పి; వాసవున్‌+వైచెన్‌= దేవేంద్రుడిపై ప్రయోగించాడు; 
ఆ+వీరు(డున్‌= ఆ శూరుడుకూడ; గద= గద; చూర్షితంబుగన్‌= పొడి అయ్యేటట్టుగా; ఆసుర భంగిన్‌= రాక్షసుడి మాదిరిగనే 
(అనగా) ఆ కేశిదానవుడు (ప్రయోగించినట్లుగానే); పొంగారి= ఉత్సహించి; పటు హస్తుండు+ఐ= గొప్ప బాహువు కలవాడై; 
దారుణ, వజ్ర, పాత, రయంబునన్‌= భయాన్ని కొలిపే వజ్రపుదెబ్బయొక్క వేగంతో; (్రేసెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: వెజపు కొలిపే పరాక్రమం కల ఆ కేశి రాక్షసుడు, కోపంచేత తిరుగుడు పడిన మనస్సు గలవాడు 
జొతూ దేవేంద్రుడిని ఎదిరించి ఆతడిపై తన గదను గిరగిర త్రిప్పి ప్రయోగించాడు. దేవేంద్రుడున్నూ ఆ దానవుడు 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రయోగించినట్లుగనే బలం గల బాహువుతో వేగంగా తన వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ గదను ముక్కలు 
ముక్కలుగా చేశాడు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు: ఆరణ్య. 4.267 విశేషం. 


ఆ. అసుర వీ(క నొక మహాచలశ్యంగంబు । విజిచి వైచె నమరవిభునిమీంద 
గోత్రవైరి ఘోరకులిశాభిహతి వ్రయ్య । నడిచె దాని జదల నదరు లెగయ. 181 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు; వీంకన్‌= ఉత్సాహంతో; ఒక= ఒక; మహా+అచల, శృంగంబు= గొప్ప కొండ శిఖరాన్ని; 
విజిచి= విరగగొట్టి; అమర, విభుని మీందన్‌= దేవతల (ప్రభువు మీద; వైచెన్‌= ప్రయోగించాడు; గోత్రవైరి= (పర్వతాలకు 
శత్రువు అయిన) ఇంద్రుడు; దానిన్‌= ఆ కొండ శిఖరాన్ని; ఘోర, కులిశ+అభిహతిన్‌= భయంకరమైన వజ్రం యొక్క దెబ్బ 
చేత; చదలన్‌= ఆకసంలో; అదరులు= నిప్పు కణాలు; ఎగయన్‌= వ్యాపించగా; (వ్రయ్యన్‌+అడిచెన్‌= ముక్కలు ముక్కలుగా 
అయ్యేటట్టు కొట్టాడు. 


తాత్సర్యం: రాక్షసుడు ఉత్సాహంతో ఒక కొండశిఖరం పెల్లగించి దేవేందద్రుడిపై ప్రయోగించాడు. అంతట దేవేంద్రుడు 
తన వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ కొండ శిఖరాన్ని ముక్కలు ముక్కలు చేసి వేశాడు. అప్పుడు ఆ గిరిశిఖర 
వజ్రాయుధాల రాపిడికి ఆకసాన నిప్తుకణాలు వ్యాపించాయి. 


వ. ఇట్లు దన సాధనంబులు విఫలంబు లైనం దలంకి దానవుం డక్కన్నియ దిగవిడిచి పజచిన, నింద్రుండు 
దానిం జేరంజని 'నీ వెవ్వరిదాన? వీ రక్కసుచేత నెట్లు పట్టువడి? తనిన నది యతని కిట్లనియె “నయ్యా! 
యే నరిష్టనేమి యను ప్రజాపతి కూంతుర, దేవసేనయనుదాన, ధైత్యసేన చెలియల; నేనును మాయప్పయుం 
గేళికౌతుకంబున( దండ్రియనుమతంబు వడసి సఖీజన సహితంబుగా వెడలి యిమ్మానసనగంబు సాను 
దేశంబులం గ్రుమ్మరుచుండం గేశి నామధేయుం డైన యీ యసురాధముండు. 182 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; తన, సాధనంబులు= తన పరికరాలు; విఫలంబులు+ఐనన్‌= వ్యర్థాలు కాగా; తలంకి= 
భయపడి; దానవుండు= రాక్షసుడు; ఆ+కన్నియన్‌= ఆ కన్యను; దిగవిడిచి= అచ్చట వదలిపెట్టి; పజచినన్‌= పారిపోగా; 
ఇం(ద్రుండు; దానిన్‌+చేరన్‌+చని= ఆమె దగ్గరకు వెళ్లి; నీవు+ఎవ్వరి దానవు= నీవు ఎవ్వరి అమ్మాయివి; ఈరక్కసుచేతన్‌= 
ఈ రాక్షసుడిచేత; ఎట్టు= ఏ రీతిగా; పట్టు+పడితి= చెజపెట్టబడిన దానవు అయినావు; అనినన్‌= అని అడుగగా; అది= 
ఆమె; అతనికిన్‌= దేవేంద్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది; అయ్యా= ఆర్యా; ఏను=నేను; అరిష్టనేమి+ అను= 
అరిష్ట నేమి అనే పేరుకల; (ప్రజాపతి కూ(తురన్‌= (ప్రజాపతి యొక్క పుత్రికను; దేవసేన+అనుదానన్‌= దేవసేన అనే పేరు 
గల దానిని; దైత్యసేన, చెలియలన్‌= దైత్యసేన అనే పేరుగల ఆమె సహోదరిని; ఏనును= నేనున్నూ; మా+అప్పయున్‌= మా 
అక్కయున్నూ; కేళి కౌతుకంబునన్‌= విహరించుటయెడ గల ప్రీతి చొప్పున; తండ్రి+అనుమతంబు+పడసి= తండ్రి యొక్క 
అనుజ్ఞను పొంది; సథీజనసహితంబుగాన్‌= చెలికత్తియలతో కలసి; వెడలి= వెళ్లి ఈ+మానస, నగంబు= ఈ మానస పర్వతం 
(యొక్క); సాను దేశంబులన్‌= చరియల యందు; (క్రుమ్మరుచున్‌+ఉండన్‌= విహరిస్తూ ఉండగా; కేశి నామధేయుండు+ఐన= 
కేశి అనే పేరు కల; ఈ+అసుర+అధముండు= రాక్షసులలో నీచుడు అయిన ఈతండు. 


తాత్సర్యం: ఈ విధంగా తన ఆయుధాలు వమ్మయి పోగా, భయపడి ఆ రాక్షసుడు ఆ కన్యను వదలి 
పారిపోయాడు. అంతట ఇంద్రుడు ఆ కన్యకను చేరి, ఓదార్చి, “నీవు ఎవ్వరిదానవు? ఈ రాక్షసుడికి ఎట్లా చిక్కావు?' 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 801 


అని అడిగాడు. ఆమె, 'ఆర్యమహాశయా! నేను అరిష్టనేమి అనే ప్రజాపతి కూతురిని. నా పేరు దేవసేన. మా అక్క 
పేరు దైత్యసేన. నేనున్నూ మా అక్కయున్నూ తండ్రిగారి అనుమతి పొంది, చెలికత్తెలతో కలిసి ఈ మానస పర్వతం 
యొక్క చరియలలో విహరిస్తూ ఉన్నాం. అంతట కేశి అనే పేరు కల ఈ నీచరాక్షసుడు ఈ అత్యాచారానికి 
ఒడిగట్టాడు. 


క. పలుమాటు వచ్చి తన దు । ర్విలసితములు మాకు€ జూపు వేడుక దోంపన్‌ 

బలుకును మేలమున. జెనక( | దలంచు6 గదియు మదనకదనదళితహృదయు. దై. 183 
ప్రతిపదార్థం: పలుమాజు= చాల పర్యాయాలు; వచ్చి; తన దుర్విలసితములు= తనయొక్క చెడు హొయలు; మాకున్‌+చూపున్‌= 
మాకు (నాకున్నూ మా అక్కకున్నూ) (ప్రదర్శిస్తాడు; వేడుక తోయన్‌+పలుకును= తన కుతూహలం బయలు పడేటట్టుగా 
మాటలాడుతాడు; మేలమునన్‌= పరిహాసంతో; చెనకన్‌+తలయున్‌= నొప్పించ తలుస్తాడు; మదన, కదన, దళిత, 
హృదయు(డు+ఐ= మన్మథుడికి సంబంధించిన యుద్దంకొరకై (రతిక్రీడ కొరకై) వికసించిన డెందం కలవాడై; కదియున్‌= 
సమీపిస్తాడు. 


తాత్సర్యం: కేశి రాక్షసుడు ఎన్నో మారులు మా దగ్గరకు చేరి, అతడి యొక్క హొయలు (ప్రదర్శిస్తూ ఉండేవాడు. 
వేళాకోళం చేస్తూ ఉండేవాడు. మన్మథ(క్రీడకు సంబంధించిన కోర్కెలు ప్రదర్శిస్తూ సమీపిస్తూ ఉండేవాడు. 


తే. వాని చేష్టలన్నియు దైత్యసేన కభిమ | తంబు లై యుండు; నాకు నెంతయును దుస్స 

హముల; వినవె! యిమ్మెయిన యక్కమలనయన( । గోరి దానవు( డెలయించి కొంచు( జనియె. 184 
ప్రతిపదార్థం: వినవె= (శ్రద్ధతో) వినవయ్యా!; వాని చేష్టలు+అన్నియున్‌= ఆ రాక్షసుడి యొక్క పనులు అన్నీ; దైత్యసేనకున్‌= 
దైత్యసేనకు (మా అక్కకు); అభిమతంబులు+ఐ+ఉండున్‌= ఇష్టమై ఉండేవి; నాకున్‌+ఎంతయును, దుస్ఫహములు+అ= 
నాకు మాత్రం ఎంత మాత్రమూ సహించరానివిగా ఉండేవి; ఇమ్మెయిన్‌+అ= ఈ రీతిగానే; ఆ+కమలనయనన్‌= ఆ 
అమ్మాయిని (పద్మాల వంటి కనులు కలదానిని); కోరి= వరించి; దానవుండు= రాక్షసుడు; ఎలయించి కొంచున్‌= తన వశం 
చేసికొంటూ; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: (శ్రద్దతో వినుము. అతడి చేష్టలన్నీ దైత్యసేనకు ఇష్టమై ఉండేవి. నాకు మాత్రం సహించరానివిగా ఉండేవి. 
దానితో ఆ రాక్షసుడు ఆమెను వశం చేసికొని తీసికొని వెళ్ళాడు. 


తే. అంతం బోక వెండియు వచ్చి యింత సేసె । నద్దురాత్ముడు నన్ను; మీ దైన కరుణం 
దొడరి దుఃఖసాగరమున( బడుట దప్పె' । ననిన నయ్యింద్రు. డనియె నయ్యతివ€ జూచి. 185 


ప్రతిపదార్థం: ఆ+దురాత్ముండు= ఆ చెడ్డవాడు; అంతన్‌+పోక= ఆ విధంగా చేసి- వెడలక; వెండియున్‌ వచ్చి= మరల వచ్చి; 
నన్నున్‌= నన్ను; ఇంత+చేసెన్‌= ఇంత (ఇంతటి ఆగడం) ఒనరించాడు; మీదైన, కరుణన్‌= మీ యొక్క దయవలన; తొడరి= 
పూని; దుఃఖ, సాగరమునన్‌+పడుట= శోకం అనే సముద్రంలో పడిపోవటం; తప్పెన్‌= తప్పింది; అనిన్‌= అని చెప్పగా; ఆ 
ఇంద్రుండు= ఆ+దేవేంద్రుడు; ఆ+అతివన్‌+చూచి= ఆ వనితను చూచి; అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: మా అక్కను ఆకర్షించి లేవదీసికొని పోవటంతో ఆగక, ఆ దుర్మార్గుడు మరల నా దగ్గరికి వచ్చి 
ఇంతటి ఆఘాయిత్యం చేశాడు. మీ దయవలన నేను ఇట్టి దుఃఖసాగరంలో పడిపోకుండ తప్పించుకోగలిగాను” అని 
దేవసేన పలుకగా, ఇంద్రుడు ఆమెతో ఇట్టా బదులు పలికాడు. 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వను, దక్షతనూజలు మా । జననియు మీ తల్లియును; నిజంబుగ మా కీ 
వనుజ వయితి; వనజానన! యొనరంగా వేండు నీకు నొక వర మిత్తున్‌. 186 


ప్రతిపదార్థం: వనజ+ఆనన!= పద్మం వంటి మొగం కలదానా!; విను= ఆలకించుము; మా జననియున్‌= మా తల్లియున్నూ; 
మీ తల్లియును= మీ జననియున్నూ; దక్షతనూజలు= దక్షుడి యొక్క పుత్రికలు; నిజంబుగన్‌= యథార్థంగా; మాకున్‌= నాకు; 
ఈవు= నీవు; అనుజవు+అయితి(వి= సహోదరివి అయినావు; ఒనరంగాన్‌= ఒప్పిదమౌనట్టుగా; వేడుము= కోరుకొనుము; 
నీకున్‌= నీకు; ఒక వరము= ఒక కోరిక; ఇత్తున్‌= అనుగ్రహిస్తాను. 


తాత్సర్యం: పద్మం వంటి మొగం కల సుందరీ!; వినుము; నీవు నాకు చెల్లెలి వౌతావు. మీ అమ్మగారు మా 
అమ్మగారు దక్షుడి పుత్రికలే. అందుచేత కోరుకో. ఇష్టమైన వరాన్ని నీకు నేను ప్రసాదిస్తాను. 


విశేషం: శాపానికి ప్రతియోగ కల్పన - వరం. కోరినవరం (ప్రసాదించే మహిమ మహానుభావులకు ఉంటుంది. 
వ. అనిన దేవసేన దేవేంద్రున కి ట్లనియె. 187 


తాత్సర్యం: అని అనగా దేవసేన దేవేంద్రుడితో ఇట్టా అన్నది. 


తే. “అనఘ! మాతండ్రి యొక్కనా. డతిముదమున । నన్ను నుపలాలనము సేసి 'నాతి! నీవు 
ప్రథిత పౌరుషు€ డగు భర్తం బడయు' దనియె; । నట్టి వానిని నీవు నా కరయవలయు. 188 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా (ఓ దేవేం[ద్రుడా!); మా తండ్రి= మా నాన్న; ఒక్కనాండు= ఒక రోజున; అతి, 
ముదమునన్‌= మిక్కిలి సంతోషంతో; నన్నున్‌; ఉపలాలనము+చేసి= గారాబం చేసి; నాతి!= ఓ అమ్మాయీ!) నీవు; ప్రథిత 
పారుషుండు+అగు= గొప్పు పేరు కెక్కిన పరా(క్రమశాలి అయినట్టి; భర్తన్‌= పెనిమిటిని; పడయుదు(వు)= పొందుతావు; 
అనియెన్‌= అని చెప్పాడు; అట్టివానినిన్‌= (మా తండ్రిగారు చెప్పినట్టు గొప్పపరా[క్రమవంతుడిని); నీవు= నీవు; నాకున్‌= నాకు; 
అరయ వలయున్‌= వెదకవలెను (నాకు భర్తగా సమకూర్చాలి). 


తాత్పర్యం: అని చెప్పిన పిమ్మట, దేవసేన దేవేంద్రుడిని ఈ విధంగా అడిగింది: 'పాపరహితుడ వైన ఓ మహానుభావా! 
మా జనకుడు చిన్నప్పుడు నన్ను గారాబం చేసి, 'అమ్మా! నీకు గొప్ప పేరుప్రతిష్టలు ఆర్జించిన మహాపరాక్రమశాలి 
భర్త కాగలడు” అని చెప్పాడు. ఆయనమాటలు నిజం చేయటమే నేను నీనుండి కోరుకొనే వరం. 


చ.  అనిమిష దానవేంద్రులకు నైన నజయ్యుండు, నుగ్రవైరిభం 

జనుండు, త్రిలోకరక్షణవశంవదు(డున్‌, భవదిష్టమిత్రుండున్‌ 

ఘనగుణకీర్తనుండు నగు కాంతుని గోరెద; నా మనోరథం 

బు నెరయ సంఘటించి సురపుంగవ! నన్ను గృతార్ధం జేయవే!? 189 
ప్రతిపదార్థం: సురపుంగవ!= దేవతలలో శశ్రేష్టుడవైన వాడా!; అనిమిష, దానవ+ఇం(ద్రులకున్‌+ఐనన్‌= దేవతలలో రాక్షసులలో 


(శ్రేష్టులు అయిన వారికి కూడ; అజయ్యుండు= గెలువ శక్యం కానివాడు; ఉ(గ, వైరి, భంజనుండు= భయంకరులైన 
శత్రువులను చంపేవాడు; త్రి, లోక, రక్షణ, వశంవదు(డున్‌= మూడు లోకాలను రక్షించటం తనకు స్వాధీనమై ఉన్నవాడు; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 803 


భవత్‌+ఇష్ట, మి(త్రు(డున్‌= నీకు అనుగు నెచ్చెలి అయిన వాడు; ఘన, గుణ కీర్తనుండును+అగు= గొప్ప గుణాలు కలిగి 
ఉండటంచేత కొనియాడబడేవాడు అయిన; కాంతునిన్‌= భర్తను; కోరెదన్‌= వాంఛిస్తాను; నా మనోరథంబు= నా కోరిక; 
నెరయన్‌= సిద్దించేటట్టుగా; సంఘటించి= ఒనగూర్చి; నన్నున్‌= నన్ను; కృతార్థన్‌+చేయవే= ధన్యురాలిని చేయవా?. 

> ౧ థ 


తాత్సర్యం: దేవతలలో శ్రేష్టుడవైన ఓ దేవేంద్రుడా!; నీవు అనుగ్రహించిన మేరకు నేను వరం కోరుకొంటున్నాను. 
దేవతలలో రాక్షసులలో (్రేషులకు కూడ గెలువ శక్యం కానివాడు. భయంకరులైన శత్రువులను పరిమార్చేవాడు, 
మూడులోకాల రక్షణం తనకు వశమైనవాడు, నీకు ఆప్తమిత్రుడు అయినవాడు, నాకు భర్త కావలెనని కోరుకొంటున్నాను. 
నా కోరిక ఈడేర్చి నన్ను ధన్యురాలినిగా చేయ వేడికోలు”. 


వ. అనిన నింద్రుండు దీనికిం బతి యెవ్వం డగు నొకో! యని కొండొక విచారించు నెడ, నమ్ముహూర్తంబు 
రౌద్ర నామకంబయి సోమ సూర్యసంగమ కారణం బయిన యమావాన్యాముఖం బై యుండం, 
బూర్వసంధ్యారాగ రక్తాంబుద ప్రతిబింబ పటల పాటలితోదకం బయిన జలనిధి సమీపంబున నమరాసుర 
సమర సంకులంబుగా నరుణకిరణుం డుదయించుచుండ. దత్కాలంబున భృగ్వంగిరఃప్రముఖు లైన మునులు 
వేల్లు హవ్యంబులు మోచికొని హవ్యవహనుండు సూర్యమండలంబు ప్రవేశించుచుండం గనుంగొని, యిది 
సూర్యసోమాగ్ని సమాగమం బయిన రౌద్ర నామక ముహూర్తంబు గావున సూర్యసోమాగ్ని తేజంబున 
జనియించిన వాండు దీనికి. బ్రియుండు గావలయు నని మనంబున నిశ్చయించి, యతం డా క్షణంబ.190 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; ఇంద్రుండు= వేలుపుదొర; దీనికిన్‌= ఈమెకు (దేవసేనకు); పతి= భర్త; ఎవ్వండు+ 
అగున్‌+ఒకో= ఎవ్వడు కాగలడో; అని; కొండొక విచారించు+ఎడన్‌= కొంతసేపు ఆలోచించే టప్పుడు; ఆ+ముహూర్తంబు= 
ఆ లగ్నం; రౌద్ర, నామకంబు+అయి= రౌద్రం అనే పేరు కలిగినదై; సోమ, సూర్య, సంగమ, కారణంబు+అయిన= 
సూర్యుడున్నూ చంద్రుడున్నూ కలియటానికి హేతువైన; అమావాస్యా, ముఖంబు+ఐ= కృష్ణపక్షంలోని కడపటి తిథియొక్క 
ఆరంభం కలదై; ఉండన్‌= ఉండటం చేత; పూర్వ, సంధ్యా, రాగ, రక్తఅంబుద, ప్రతిబింబ, పటల, పాటలిత+ఉదకంబు+అయిన= 
ఉదయసంధ్యా కాలంలోని ఎ(ర్రని వెలుగులతో ఎర్రబడిన మబ్బుల (ప్రతిబింబ సముదాయంచేత ఎ(ర్రబడినట్టున్న నీరు గల; 
జలనిధి, సమీపంబునన్‌= సముద్రం దగ్గర; అమర+అసుర, సమర, సంకులంబుగాన్‌= దేవతలు రాక్షసులు చేసే యుద్ద 
సంక్షోభంవలె; అరుణ కిరణుండు= సూర్యుడు, ఎజ్జని కిరణాలు కలవాడు; ఉదయించుచున్‌+ఉండన్‌= పొడుస్తూ ఉండగా; 
తద్‌+కాలంబునన్‌= ఆ సమయంలో; భృగు+అంగిరస్‌+ప్రముఖులు+ఐన= భృగువు, అంగిరసుడు మున్నగునట్టి; మునులు= 
బుషులు; వేల్చు, హవ్యంబులు= యజ్ఞకుండాలలో వేసే హోమద్రవ్యాలు; మోచికొని= వహించి; హవ్యవహనుండు= అగ్నిహోత్రుడు; 
సూర్య, సోమ+అగ్ని, సమాగమంబు+అయిన= సూర్యుడున్నూ, చంద్రుడున్నూ, అగ్నిహోత్రుడున్నూ, కలిసేది అయిన; రౌద్ర, 
నామక, ముహూర్తంబు= రౌద్రం అనే పేరు కల లగ్న సమయం; కావునన్‌= కాబట్టి; సూర్య, సోమ+అగ్ని తేజంబునన్‌= 
సూర్యుడి యొక్కయు, చంద్రుడి యొక్కయు, అగ్నిహోత్రుడి యొక్కయు కాంతితో; జనియించినవాండు= పుట్టినవాడు; 
దీనికిన్‌= ఈమెకు (దేవసేనకు); ప్రియుండు= భర్త; కావలయున్‌= కావాలి; అని= అంటూ; మనంబునన్‌= మనసులో; 
నిశ్చయించి= నిర్లయించి; అతండు= దేవేంద్రుడు; ఆ+క్షణంబు+అ= ఆ (త్రుటిలోనే. 


తాత్సర్యం: దేవసేన వేడిన వరం వినినంతనే దేవేంద్రుడు ఈ విధంగా యోచించాడు. “ఈమెకు భర్త ఎవ్వడౌతాడు? 
ఈ ముహూర్తం రౌద్రం అనే పేరు కలది గదా! ఈనాడు తిథి అమావాస్య. అమావాస్యనాడు సూర్యుడు చంద్రుడు 
ఏకరాశిలో కలిసి ఉంటారు. అంతేకాక- ఇది సూర్యోదయ సమయం. ఈ (ప్రభాతకాలంలో సూర్యుడి ఎర్రని 


804 శ్రీమదాంధ్ర మహాభారతము 


కిరణాలచేత ఎ(ర్రనైన మబ్బులు ప్రతిబింబించటంచేత, సముద్రం కూడ ఎరుపురంగుకలదై కన్పిస్తున్నది. దేవదానవ 
యుద్దాన్ని తలపింపజేస్తూ సముద్రం సంక్షుభితమై ఉన్నది. బాలభానుడు ఉదయిస్తున్న ఈ లగ్నంలో భృగువు, 
అంగిరసుడు మున్నగు మహర్షులు యజ్ఞకుండాలలో వేల్చిన హోమద్రవ్యాలను వహించి అగ్నిహోత్రుడు సూర్య 
మండలం (ప్రవేశిస్తున్నాడు. ఇది సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు కలిసిన రౌద్రముహూర్తం. కాబట్టి సూర్య 
చంద్రాగ్నిహో(త్రుల తేజస్సులో జన్మించినవాడు ఈ దేవసేనకు భర్త కాగలడు” అని నిర్ణయించుకొన్నాడు. 


విశేషం: అమావాస్య-కృష్ణపక్షంలోని కడపటి దివసం. ఆనాడు సూర్యుడు చంద్రుడు ఆకసంలో ఒకేచోట ఉంటారు. కాని, 
చంద్రుడు చర్మచక్షువులకు అమావాస్యనాడు కన్సించడు గదా! భారతీయుల జ్యోతిష పరిజ్ఞానం పేర్కొనదగింది. దుర్భిణీ 
యంత్రాలు లేని (ప్రాచీనకాలంలో పాశ్చాత్యులకు తెలియని అంశాలు ఎన్నో ఆనాడు ప్రాచీనభారతీయులకు సుగమాలు. 
దేవసేన- వరం కోరిన ముహూర్తాన్ని బట్టి దేవేంద్రుడు ఆమెకు ఎటువంటి భర్త- భవిష్యత్కాలంలో లభిస్తాడో జ్యోతిషగణి తాన్ని 
అన్వయించి తెలిసికొనగలిగాడు. 


క బాలం దోడ్మొని యబ్దజు । పాలికిజని మొక్కి త్రిదశపాలుండు 'దేవా! 
యీ లలనకు( దగు వరునిం గృ । పాలుండవై యొసంగు' మనిన బద్మజు( డనియెన్‌. 191 


ప్రతిపదార్థం: (త్రిదశ పాలుండు= వేల్పుల దొర అయిన ఇంద్రుడు; బాలన్‌+తోడ్కొని= కన్యకను తన వెంటపెట్టుకొని; 
అబ్బజు పాలికిన్‌+చని= (బ్రహ్మదేవుడి కడ కేగి; మొక్కి= నమస్కరించి; దేవా!= ఓ (బ్రహ్మదేవా!; ఈ, లలనకున్‌= ఈ 
అమ్మాయికి; తగువరునిన్‌= యోగ్యుడైన భర్తను; కృపాలు(డవు+ఐ= దయ కలిగినవాడవై; ఒసంగుము= ఇమ్ము; అనినన్‌= 
అని చెప్పగా; పద్మజుండు= తామరపువ్వులో పుట్టిన వాడైన (బ్రహ్మ; అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు ఆ కన్యకను తన వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి కడకు వెళ్ళి నమస్కరించి ఇట్లా పలికాడు; 
దేవా! ఈమెకు యోగ్యుడైన భర్తను ప్రసాదించుము. నీవు దయామయుడవు' అనగా, (బ్రహ్మదేవుడు ఇట్లా బదులు 
పలికాడు. 


విశేషం: త్రిదశపాలు(డు అనగా దేవతలను పాలించేవాడు. (త్రిదశులు - అనగా దేవతలు - ఎల్లప్పుడు ముప్పదేండ్ల 
వయసుతో ఉండే నిత్య యౌవనులు అన్నమాట. 


ఉ.  'దీపితవిక్రమాస్పదుండు దీనికి వల్లభు( డయ్యెడుం ద్రిలో 
కీపరిరక్షణక్షముండు గీర్తితమూర్తి యొకండు; వాండ మీ 
యాపదలెల్లం బాపుటకునై ధృతి బూను నశేష దేవసే 
నాపతి భావమున్‌ విబుధనాయక! శీఘ్రమ భావ్య మింతయున్‌.' 192 


ప్రతిపదార్థం: విబుధ నాయక!= వేల్పులకు నేతవైన దేవేంద్రా! దీపిత, విక్రమ+ఆస్పదుండు= ప్రజ్వలించబడిన పరాక్రమానికి 
నెలవు అయినవాడు; త్రిలోకీ పరిరక్షణ క్షముండు= మూండులోకాలను కాపాడ గల సామర్ధ్యం కలవాడు; కీర్తిత మూర్తి= పేరు 
ప్రతిష్టలను ఆర్జించిన ఆకారం కలవాడు; ఒకండు= ఒకడు; దీనికిన్‌= ఈమెకు (ఈ దేవసేనకు); వల్లభుండు= భర్త; 
అయ్యెడున్‌= కాగలడు; వాడయ+అ= అతడే; మీ ఆపదలు+ఎల్లన్‌= మీకు దాపురించే కష్టాలను అన్నింటిని; పాపుటకున్‌+ఐ= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 805 


పోగొట్టుట కొరకై; అశేష, దేవ సేనాపతి భావమున్‌= సమస్త మైన దేవతల సేనలకు ఆధిపత్యాన్ని; ధృతిన్‌+పూనున్‌= 
స్టైర్యశౌర్యాలతో వహిస్తాడు. ఇంతయున్‌= ఇది అంతయు; శీఘ్రము+అ= మిక్కిలి వేగంగానే; భావ్యము= జరుగుతుంది. 


తాత్సర్యం: ఓ దేవేంద్రా! ఈ దేవసేనకు గొప్ప వీరుడు భర్త కాగలడు. ఆతడు మూడులోకాలను కాపాడగల 
సామర్థ్యం కలవాడౌతాడు. ఆతడే మీ ఆపదలను పారద్రోలి మిమ్ములను రక్షించగలడు. దేవసైన్యాల కన్నింటికి 
ఆతడు సేనాపతి కాగలడు. ఇది అంతా సమీప భవిష్యత్కాలంలోనే జరుగుతుంది సుమా! 


విశేషం: ఈ దేవసేన భర్త “అశేష దేవసేనాపతి' కాగలడు అనటంలో సుకుమార సుందర మైన వ్యంగ్యం ఉన్నది. దేవసేనాపతి= 
దేవసేన యనే కన్యకు భర్త అని సుస్పష్టమైన అర్థం సుగమం. అశేష దేవసేనాపతి భావము-అంటే దేవతల సర్వసేనా 
నాయకుడు (సేనా నాయకత్వము) అనేది మరొక అర్థం. దేవసేన భర్త, దేవసేన అనుకన్యకకు భర్తయేగాక, దేవతల 
సర్వసేనలకు నాయకుడు కూడ కాగలడని (బ్రహ్మ వచించాడు. దేవసేన సార్థక నామధేయురాలు కావటం ఇక్కడ చమత్కారం. 


వ. అనినం బ్రీతుం డై పితామహు వీడ్కొని యింద్రుండు సనియె; దదనంతరంబ వసిష్ట ప్రముఖులైన సప్త 
మహామును లమావాస్యాహోమంబు సేయ సమకట్టిన, నమరు లందటు నందుల హవిర్ణాగంబులు గొనుటకు 
నాసన్ను లగుటయు. 193 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; ప్రీతుండు+ఐ= సంతృప్తిచెందిన వాడై; పితామహున్‌= (బ్రహ్మదేవుడిని; వీడ్కొని= 
సెలవుగైకొని; ఇం(ద్రుండు; చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; వసిష్ట, (ప్రముఖులు+ఐన= 
వసిష్టుడు మున్నగువారైన; సప్త, మహామునులు= ఏడుగురు బుషులు; అమావాస్యా, హోమంబు+చేయన్‌, సమకట్టినన్‌= 
అమావాస్యనాడు అగ్నికుండాలలో హోమాలు చేయటానికి పూనగా; అమరులు+అందజున్‌= వేల్పులు ఎల్లరు; అందులన్‌, 
హవిస్‌+భాగంబులు= ఆ హోమ(ద్రవ్యాలలో తమ తమ వంతులు; కొనుటకున్‌= స్వీకరించటానికి; ఆసన్నులు+అగుటయున్‌= 
చేరగా. 


తాత్సర్యం: అనగా సంతృప్తి చెంది ఇంద్రుడు (బహ్మదేవుడికడ సెలవు గైకొని వెడలిపోయాడు. ఆ తరువాత, 
వసిష్టుడు మున్నగు మహర్షులు ఏడుగురు అమావాస్యా హోమం చేయటానికి ఉద్యమించారు. దేవతలు అందరు 
తమ తమ హవిస్సుల వంతులు తీసికొనటానికి సంసిద్దులై సమీపించారు. 


క. ఆహవనీయ ముఖంబున | నాహూతుం డై హుతాశు( డమ్మును లిడంగా 
నాహుతులు గొని దివిజ సం | దోహమునకు వరుస నొసంగ6 దొడంగెం బ్రీతిన్‌. 194 


ప్రతిపదార్థం: ఆహవనీయ, ముఖంబునన్‌= (త్రేతాగ్నులలో మొదటిదైన ఆహవనీయం అనే పేరుగల అగ్ని పేరున; 
ఆ హూతుండు+ఐ= పిలువబడినవాడై; హుతాశుండు= అగ్నిహోత్రుడు; ఆ+మునులు= ఆ బుషులు; ఆహుతులు= దేవతల 
నుద్దేశించి మంత్రపురస్సరంగా వేల్చబడిన హోమ।ద్రవ్యాలు; ఇడ(గాన్‌= సమర్పించగా; కొని= (గ్రహించి; దివిజ, సందోహమునకున్‌= 
వేల్పుల గుంపులకు; వరుసన్‌= (క్రమంగా; పీతిన్‌= సంతసంతో; ఒసంగన్‌+తొడలౌన్‌= ఇవ్వసాగాడు. 


తాత్సర్యం: సప్తర్షులు ఆహవనీయ మనే పేరున తనను ఆహ్వానించగా, అగ్నిహోత్రుడు ఆ మునులు సమర్పించిన 
హోమద్రవ్యాలను గైకొని వాటిని దేవతలకు [క్రమాను[క్రమణిక చొప్పున సంతసంతో అందించసాగాడు. 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగ్నిదేవుండు మునిపత్నులం గామించుట (సం. 3-213-42) 
ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్య । లందటు సుస్నాన మొంద. జేసి 
రమణీయ మాల్యాంబర విభూషణాద్యలం । కారంబు లొనరించి గారవమున( 
జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య | సేయుచు మెలంగంగ వాయుసఖుండు 
మెలంతల వాలిక మెజుంగు6 గన్నుల యొప్పు( । దెలినవ్వుమొగముల విలసనములు 


(ఈక 


తే. నడబెడంగులు నన్నువనడుములందు | వెలయు వళులభావంబులు వలు6ందచన్ను. 

గవల నిక్కును నేర్పడం గని, కరంగి । మదనమార్గణ విదళిత హృదయుండయ్యె, 195 
ప్రతిపదార్థం: ఆ, సమయంబునన్‌= ఆ కాలంలో; ఆ+ముని+ఇంద్రుల, భార్యలు= ఆ గొప్ప బుషుల పెండ్డాలు; అందణున్‌= 
అందరును; సుస్నానము= మంచి అభ్యంగన స్నానం; ఒందన్‌= ఇంపారగా; చేసి= ఆచరించి; రమణీయ, మాల్య+అంబర, 
విభూషణ+ఆది+అలంకారంబులు= అందమైన పువ్వులు, బట్టలు, నగలు మొదలైన సింగారింపులు; ఒనరించి= చేసికొని; 
గారవమునన్‌= మన్ననతో; చనుదెంచి= వచ్చి; పతులకున్‌= భర్తలకు; సత్‌+మతిన్‌= మంచి బుద్దితో; పరిచర్య+ చేయుచున్‌= 
సేవచేస్తూ; మెలంగంగన్‌= తిరుగాడగా; వాయుసఖుండు= అగ్నిహో(త్రుడు; మెలల, వాలిక, మెణు(గు+కన్నుల+ఒప్పున్‌= 
వనితల నిడివి అయిన వెలుగొందే నేత్రాల అందాన్ని; తెలినవ్వు మొగముల విలసనములు= తేట వైన ముఖాలలో విస్తరిల్లే 
నవ్వుల సింగారాలను; నడ బెడంగులు= నడకల ఒయ్యారాలు; అన్నువ నడుములందున్‌= సన్నని నడుములలో; వెలయు= 
ఒప్పారు; వళుల భావంబులు= మడతల పొందికలు; వలుంద, చన్ను. గవల నిక్కును= గబ్బిగుబ్బల పొటమరింతలను; 
ఏర్పడన్‌+కని= స్పష్టంగా చూచి; కరంగి= (ద్రవించి; మదన, మార్గణ విదళిత, హృదయు(డు+అయ్యెన్‌= మన్మథుడియొక్క 
బాణాలచేత చీల్చబడిన గుండె కలవాడయ్యాడు. 


తాత్సర్యం: అమావాస్యా హోమం చేస్తున్న సమయంలో సప్తర్షుల భార్యలు అందరున్నూ చక్కగా స్నానం చేసి 
అందమైన పువ్వులు ముడుచుకొని, (కొత్త బట్టలు కట్టుకొని, ఆభరణాలు ధరించి, సహధర్మచారిణులై తమ తమ 
భర్తలకు గౌరవంతో శుశ్రూష చేస్తూ ఉన్నారు. వాయుసఖుడైన అగ్నిహోత్రుడు సప్తర్షుల భార్యల సౌందర్యాన్ని చూచి, 
కనువేదురుతో మందసాగాడు. ఆ అంగనల వాలుచూపులు, నునుసోగనేత్రాలు, మందహాసాలు చిందే వదనాలు, 
నడకలలోని ఒయ్యారాలు, సన్నని నడుములలోని ముడతలు, గబ్బిగుబ్బల పొటమరింతలు చూచి కరగి అగ్నిహోత్రుడు 
మన్మథబాణాలకు గురి అయి చలించిన హృదయం కలవాడయ్యాడు. 


వ. ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్యులయందు( దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం 

గదియ నప్పళించి గార్హపత్యకుండంబునం దావేశించి. 196 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; వికల+ఇం(ద్రియుండు+ఐ= వశం తప్పిన ఇంద్రియాలు కలవాడై; వైశ్వానరుండు= అగ్ని 
దేవుడు; ఆ+ముని, పత్నుల యందున్‌= ఆ బుషుల భార్యల యందు; తగిలిన= అంటిన; డెందంబు= హృదయం; 
మగిడింపన్‌, నేరక= (త్రిప్పజాలక; వారలన్‌= (ఆ మునుల భార్యలను); కదియన్‌+అప్పళించి= దగ్గరగా ఉండి స్పృశింపగోరి; 
గార్హపత్య కుండంబునందున్‌= గృహస్టులు గార్హపత్యమనే పేరుగల అగ్నిని వెలిగించే కుండంలో; ఆవహించి= చేరి. 
తాత్సర్యం: ఈ విధంగా అగ్నిహోత్రుడు ఇం(ద్రియనిగ్రహాన్ని కోల్ఫోయినవాడై, ఆ బుషులభార్యలయందు 
తగుల్కొనిన తన హృదయాన్ని మరలించ జాలకపోయాడు. ఆ మునీంద్రుల భార్యలను సమీపంలో ఉండి 
తాకగోరినవాడై, అతడు గార్హపత్య కుండంలో చేరాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 807 


విశేషం: అగ్నులు మూడుతెరగులు 1) ఆహవనీయం 2) గార్హపత్యం 3) దక్షిణం. యజ్ఞానికి అనువైనది ఆహవనీయం. 
గృహస్థులకు అనువైనది గార్హపత్యం. దక్షిణం త్రేతాగ్నులలో అ(గ్రగణ్యం. ఇది (శ్రోత్రియ (బ్రహ్మచారులకు అనువైనది. 
చ. అతివలు దన్ను. జేరుటకు నాసపడుం, బొరి( జేరుచోట నా 

యత విలసచ్చిఖాగ్రముల నల్లన వారల నంటు గౌతుకం 

బతిశయమై తదంగలత లాదట( గౌంగిటం జేర్పం గోరు, గం 

పెత ధృతి యై కలంగుం గడులబెల్లగు రాగరసంబు ముంపంగన్‌. 197 


ప్రతిపదార్థం: అతివలు= అంగనలు (ఆ మునిభార్యలు); తన్నున్‌= తనను (అగ్నిహోత్రుడిని); చేరుటకున్‌= దగ్గరకు 
రావటానికి; ఆసపడున్‌= ఆశిస్తాడు; పొరిన్‌= (క్రమంగా; చేరుచోటన్‌= కలిసిన స్థలంలో; ఆయత, విలసత్‌+శిఖా+అ(గ్రములన్‌= 
నిడివి అయి ఒప్పారే జ్వాలలయొక్క కొసల భాగాలచేత; అల్లన= మృదువుగా; వారలన్‌= (ఆ ముని భార్యలను); అంటున్‌= 
తాకుతాడు. కౌతుకంబు+అతిశయము+ఐ= వేడుక మిక్కుటమై; తద్‌+అంగ, లతలు= వారల శరీరాలు అనే తీగలను; 
ఆదటన్‌= ఆసక్తితో; కౌయగిటన్‌+చేర్చన్‌+కోరున్‌= ఆలింగనం చేసుకో గోరుతాడు; కంపిత, ధృతి+ఐ= చలించిన స్టైర్యం 
కలవాడై; కడున్‌= మిక్కిలి, పెల్లు+అగు= ఎక్కువ అయిన; రాగ, రసంబు, ముంపంగన్‌= వలపు (ప్రవాహం ముంచెత్తగా; 
కలంగున్‌= బాధ పడతాడు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు ఆ మునిభార్యలు తన దరికి చేరవలెనని పరితపించసాగాడు. తన దరికి చేరినప్పుడు, 
వరుసగా వారిని తన జ్వాలలచేత మృదువుగా తాకి స్పర్శసుఖం అనుభవించాడు. సుకుమార మైన లతలను బోలు 
వారి శరీరాలను తాక గోరాడు. వారిని తన కౌగిలిలో బంధించ తలపోశాడు. ఈ విధంగా ఆతడు తన స్టైర్యాన్ని 
కోలుపోయి మన్మథ వికారానికి లోనై బాధపడసాగాడు. 


విశేషం: ఇందులో మన్మథావస్టలు మనోహరంగా వర్షించబడ్డాయి. ఈ కాముకచేష్టలు నిసర్గరమణీయాలు. అలం: స్వభావోక్తి, 


వ. అంత నమ్మునీంద్రుల హోమవిధి సమాప్తం బగుటయు, జాతవేదుండు మదనవేదనాభరంబు సహింప నోపక 
నిర్ణనం బయిన వనంబునకుం జని మునిపత్నీసమాగమంబు దుర్లభంబుగా వగచి వెగడంది శరీరంబు దిగ 
విడువ సమకట్టు నెడ, తదీయవల్లభ యైన స్వాహాదేవి తత్తకారం బంతయు నెటింగి, యతనికిం బ్రియంబు 
సేయునది యై సప్తమునులలో నంగిరసుభార్య శివ యను దాని రూపంబు గైకొని చని, యేకతంబ యున్న 
హుతాశనుం గనుంగొని యిట్లనియె. 198 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఆ+ముని+ఇం|ద్రుల, హోమ, విధి= ఆ బుషులలో శ్రేష్టులైన వారల యొక్క యజ్ఞం; 
సమాప్తంబు+అగుటయున్‌= పూర్తి కావటం చేత; జాతవేదుండు= అగ్ని హోత్రుడు; మదన వేదనాభరంబు= మన్మథ బాధ 
యొక్క బరువు; సహింపన్‌+ఓపక= ఓర్వజాలక; నిర్ణనంబు+అయిన= జనులు లేనట్టి; వనంబునకున్‌+చని= అడవికి వెళ్ళి; 
ముని, పత్నీ, సమాగమంబు= బుషుల భార్యల యొక్క కలయిక; దుర్లభంబుగాన్‌= పొందరానిదిగా; వగచి= విచారించి; 
వెగడు+అంది= దిగులుతో నిస్పృహ చెంది; శరీరంబు= దేహం; దిగవిడువన్‌, సమకట్టున్‌+ఎడన్‌= త్యబించటానికి పూనుకొని 
ఉండగా; తదీయ, వల్లభ+ఐన= ఆతడి భార్య అయిన; స్వాహాదేవి= స్వాహా అనే పేరు గల శ్రీమతి; తద్‌+ప్రకారంబు+ 
అంతయున్‌+ఎజింగి= ఆ తీరు నంతటిని తెలిసికొని; అతనికిన్‌= (అగ్ని దేవుడికి); ప్రియంబు= ప్రీతిని; చేయునది+ఐ= 
కలిగించేదై; సప్త, మునులలోన్‌= ఏడుగురు బుషులలో; అంగిరసు, భార్య= అంగిరసుడు అనే మునియొక్క పెండ్లం; 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


శివ+అను దాని రూపంబు= శివ అనే పేరు గల ఆమెయొక్క ఆకారాన్ని; కైకొని= స్వీకరించి; చని= వెళ్లి; ఏకతంబు+అ+ఉన్న= 
ఒంటరిగానే ఉన్న; హుతాశనున్‌= అగ్నిహోతత్రుడిని; కనుంగొని= దర్శించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: ఆ తరువాత సప్తర్షులు ప్రారంభించిన అమావాస్యా హోమం ముగిసింది. ఇక ఆతడికి సప్తర్షుల 
భార్యలు కనిపించరుగదా! అందువలన అగ్నిహోత్రుడు విరహబాధ చేత తపించి, మన్మథ తాపం ఓర్వజాలక, 
చింతతో జనం లేని అరణ్యంలోకి పోయి, తన దేహం పరిత్యబించ సమకట్టాడు. అప్పుడు అగ్నిహోత్రుడిభార్య 
స్వాహాదేవి ఆ వృత్తాంతాన్ని పసికట్టి తనభర్తకు ప్రీతి కలిగించటానికై తాను సప్తర్షులలో నొకడైన అంగిరసుడి భార్య 
శివ అనే ఆమె రూపాన్ని ధరించి, అడవికి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉన్న అగ్నిహోత్రుడిని చేరి ఇట్టా పలికింది. 


తే. “అంగిరసుభార్య నేను శివాభిధాన; | ననఘ! నాకును నాతోడి యంగనలకు 

ననుదినంబును నతిమనోహర విలాస । మైన నీమూర్తిపై( గోర్కి యదరియుండు. 199 
ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! ఏను= నేను; అంగిరసు, భార్యన్‌= అంగిరసుడు అనే మునియొక్క భార్యను; 
శివా+అభిధానన్‌= శివ అనే పేరు గలదానిని; నాకును; నాతోడి+అంగనలకున్‌= నాతోపాటు కల వనితలకును (అనగా 
సహ(వ్రతులైన సప్తర్షుల భార్యలకును); అనుదినంబును= (ప్రతి దినం కూడా; అతి మనస్‌+హర, విలాసము+ఐన= మిక్కిలిగా 
మనస్సును ఆకర్షించే హొయలు కలది అయిన; నీ మూర్తిపైన్‌= నీ ఆకారంపై; కోర్కి= అభిలాష; అడరి+ఉండున్‌= 
అతిశయమై ఉంటుంది. 


తాత్పర్యం: 'ఓ పుణ్యాత్ముడా! నేను అంగిరసుడు అనే మునీశ్వరుడి భార్యను. నా పేరు శివ. నాకున్నూ, నాతోడి 
వారలయిన సప్తర్షుల భార్యలకున్నూ నీమీద వలపు ఏర్పడింది. నిత్యం మనోహర మైన నీ ఆకారంపై మేము 
అందరం మరులుగొన్నాం. 


ఉ. నీ మదిచంద మిట్టి దని నిక్క మెటుంగక మే మజస్రముం 

గామశరాహతిం గలంగి కాటీయ వొందుదు మాత్మలందు; నీ 

కామము మాదెసం గలిమి కౌతుకచేష్టలయం దెటింగి యు 

ద్దామ మనోరథప్రచలితస్థితి నందటిముం గ్రమంబునన్‌. 200 
ప్రతిపదార్థం: నీ మది చందము= నీ మనస్సు యొక్క విధం; ఇట్టిది+అని= ఇటువంటిది అని; నిక్కము= నిజం; ఎణుంగక= 
తెలియ జాలక; మేము= మేము (సప్తర్షుల భార్యలం); అజ(స్రమున్‌= ఎల్లప్పుడున్నూ; కామ, శర+ఆహతిన్‌= మన్మథుడి 
బాణాలతో కొట్టబడటంచేత; ఆత్మలందున్‌= మా మనస్సులలో; కలం౧= వెత చెంది; కాణియ+పొందుదుము= బాధపడుతుంటాం; 
నీ కామము= నీ కోరిక; మా దెసన్‌+కలిమి= మా యందు ఉండటం; కౌతుక, చేష్టల+అందున్‌= వేడుక చూపే పనులలో 
(హావభావాలలో); ఎణీంగి= తెలిసికొని; ఉద్దామ, మనోరథ, (ప్రచలిత, స్థితిన్‌= మిక్కిలియెన కోరికచే సడలిన మానసిక పరిస్థితి 
గలిగి; అందణుమున్‌= (సప్తర్షుల భార్యలం అందరమున్నూ); (క్రమంబునన్‌= వరుసగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: నీ మనస్సు ఏ రీతిగా ఉన్నదో మాకు తెలియక మేము సదా మన్మథతాపానికి చిక్కి వెత చెందాం. 
కాని, నీకు కూడ మాయందు వలపు ఉన్నదని నీ వేడుకచేష్టలతో గూడిన హావభావాలవలన తెలిసికొన్నాం. ఇక, 
మేమందరమున్నూ మిక్కుటమైన కోరికచేత చలించని మనోనిబ్బరం కలవారమై, (క్రమంగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


809 
చ. నిను గవయందలంచి యిట నెమ్మిమెయిం జనుదెంచినార మిం 
పున జెలు లెల్ల; దొల్త నను బొమ్మని పంచిన వచ్చితిన్‌; మనం 
బనవరతానురాగమున నంగజకేళి భజింపు మింక నొం 
డని యెడ సేసితేనిం గుసుమాస్తు(డు సైంపండు నన్ను! బావకా!' 201 


ప్రతిపదార్థం: పావకా!= అన్నిహోత్రుడా!; నిన్నున్‌; కవయన్‌+తలంచి= పొందగోరి; ఇటన్‌= ఇక్కడకు; నెమ్మి మెయిన్‌= 
ప్రీతితో; ఇంపునన్‌= ఇష్టంతో; చెలులు+ఎల్లన్‌= సఖులం అందరం; చనుదెంచినారము= వచ్చాం; తొల్తన్‌= మొదట; ననున్‌= 
నన్ను; పొమ్ము+అని, పంచినన్‌= వెళ్లుము అని నియోగించగా; వచ్చితిన్‌= వచ్చాను; మనంబు= మనస్సు; అనవరత+ 
అనురాగమునన్‌= ఎల్లప్పుడును వలపుతో ఉండేటట్లుగా; అంగజ కేళి= మన్మథ క్రీడ- సంభోగం; భజింపుము= అనుభవించుము; 
ఇంకన్‌= ఇకమీద; ఒండు+అని= వే రొక మాట చెప్పి; ఎడ+చేసితి+ఏనిన్‌= దూరం చేశావా; కుసుమ+అ'స్తుడు= పూవులు 
మంత్ర బాణాలుగా కలవాడు - మన్మథుడు; నన్నున్‌= నన్ను; సైపండు= ఓర్వడు. 


తాత్సర్యం: ఓ అగ్నిదేవుడా! నీ మీద వలపు చొప్పున, నిన్ను పొందాలి- అనే తమకంతో మే మందరం వచ్చాం. 
సఖులు అందరూ నన్ను ముందుగా నీ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించి ఇటకు పంపారు. అందుచేత నేను నీదరికి 
వచ్చాను. నీవు మనసార నన్ను మన్మథ (క్రీడలో తనుపుము. కాక, మరొక రకంగా పలికి నన్ను నిరాకరించావా, నన్ను 
మన్మథుడు సైపడు సుమా! 


వ. అనిన సంతసిల్లి యగ్నిదేవుండు దానిం గైకొనియె; నదియును నతని నభిమత భోగంబులం బ్రీతునిం జేసి, 
తదీయ తేజోధాతువు ధరియించి యచ్చోటు వాసి యాక్షణంబ గరుడి యై గగనంబునకు నెగసి యతిత్వరిత 
గమనంబున శ్వేతపర్వతంబునకుం జని యందొక్కయెడ శరవణస్తంబ సంవృతం బైన కాంచనకుండంబు 
నందు నిజభర్తశుక్లంబు సంగ్రహించి, మజియును. 202 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; సంతసిల్లి= సంతోషించి; అగ్నిదేవుండు= అగ్నిహోత్రుడు; దానిన్‌+కైకొనియెన్‌= దానిని 
స్వీకరించాడు (ఆమెను అంగీకరించాడు); అదియును= ఆమెయును (స్వాహా దేవియు); అతనిన్‌= అగ్నిహో(త్రుడిని; అభిమత, 
భోగంబులన్‌= ఇష్టమైన సౌఖ్యాలచేత; (ప్రీతునిన్‌+చేసి= సంతృప్తి చెందిన వాడిగా చేసి; తదీయ, తేజస్‌+ధాతువు= ఆతడి 
యొక్క శుక్షాన్ని; ధరియించి= వహించి; ఆ+చోటు+పాసి= ఆ స్థలం వదలిపెట్టి; ఆ, క్షణంబు+అ= ఆ ముహూర్తంలోనే, 
వెనువెంటనే; గరుడి+ఐ= ఆడ గరుడపక్షి అయి; గగనంబునకున్‌+ఎగసి= ఆకసానికి ఎగిరి; అతి, త్వరిత, గమనంబునన్‌= 
మిక్కిలి వేగం కల పయనంతో; శ్వేత పర్వతంబునకున్‌+చని= తెల్లకొండకు వెళ్లి; అందున్‌+ఒక్క+ఎడన్‌= ఆ శ్వేతపర్వతంలో 
ఒక చోట; శరవణస్తంబ సంవృతంబు+ఐన= రెల్లుగడ్డికాడలచేత చుట్టుకొనబడిఉన్న; కాంచన, కుండంబునందున్‌= బంగారు 
కుండలో; నిజ భర్త శుక్షంబు= తన పెనిమిటి వీర్యాన్ని; సం[గ్రహించి= నిక్షిప్తం చేసి, కూర్చిపెట్టి; మజీయును ఇంకను. 


తాత్సర్యం: ఆ మాటలకు అగ్నిహోత్రుడు సంతోషించాడు. అంతట ఆమె అన్నిహోత్రుడిని శృంగారభోగంలో తేల్చి, 
ఆతని వీర్యాన్ని వహించి, ఆచోటు విడిచి ఆడగరుడపక్షి అయి ఆకాశానికి ఎగిరి, మిక్కిలి వేగంగా పయనించి 
శ్వేతపర్వతానికి చేరింది. అక్కడ ఒక చోట రెల్టుగడ్డికాడలచేత చుట్టుకొనబడిఉన్న ఒక బంగారు కుండలో తనభర్త 
శుక్టాన్ని కూర్చి పెట్టింది. 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మునిపత్నులరూపులు గై । కొని యిట్టుల వరుస బుష్పకోమలి ప్రియు. బ్రీ 

తునిం జేయుచు రేతస్కం । దన మొనరించుచును వచ్చె. దత్మలశమునన్‌. 203 
ప్రతిపదార్థం: మునిపత్నుల రూపులు= బుషుల భార్యల ఆకారాలు; కైకొని= స్వీకరించి; ఇట్టులన్‌= ఈ విధంగానే; వరుసన్‌= 
క్రమంగా; పుష్పకోమలి= పువ్వు వంటి సౌకుమార్యం కలది (స్వాహాదేవి); ప్రియున్‌= భర్తను (అగ్నిహోత్రుడిని); ప్రీతునిన్‌+చేయుచున్‌= 


సంతృప్తి చెందినట్టివాడిని చేస్తూ; తద్‌+కలశమునన్‌= ఆ కుండలో; రేతస్కందనము= శుక్షాన్ని (ప్రోగు చేయటం; ఒనరించుచును 
వచ్చెన్‌= చేయసాగింది. 


తాత్పర్యం: పూవుబోడి అయిన స్వాహాదేవి క్రమంగా మునులభార్యల రూపాలు గైకొని, వరుసగా అగ్నిహోత్రుడి 
కడ కేగి, ఆతడిని సంతుష్టుడిని చేసింది. ఈ రీతిగా ప్రతి పర్యాయమున్నూ ఆమె తన భర్త శుక్షాన్ని రెల్టుగడ్డి 

లు అల వ్‌ tg గా 
నడుమన ఉన్న కలశంలో నిక్షిప్తం చేసింది. 


తే. విను, పతివ్రతాతిలక మై వెలయునట్టి; యయ్యరుంధతి రూపంబు నలవరింప 
నెట్లు నేరద కాని యయ్యింతి యున్న । యువిద లార్వుర రూపులు నొనర. దాల్దె. 204 


ప్రతిపదార్థం: విను= వినుము; ఆ+ఇంతి= ఆ వనిత (స్వాహాదేవి); పతివ్రతా, తిలకము+ఐ= పతివ్రతలలో శ్రేష్టురాలు అయి; 
వెలయు+అట్టి= ఒప్పారే; ఆ+అరుంధతి రూపంబున్‌= ఆ అరుంధతి యొక్క ఆకృతిని; అలవరింపన్‌+ఎట్టు+నేరదు+అ+కాని= 
తాల్చటానికి ఏ విధంగానూ అనువు లభింపనిదైనది కాని; ఉన్న= తక్కిన; ఉవిదలు+ఆర్వుర, రూపులు= వనితలు ఆర్లురి 
ఆకారాలు; ఒనరన్‌+తాల్ఫెన్‌= ఒప్పేటట్టుగా ధరించింది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఈ విషయాన్ని అవధానంతో ఆలకించుము. స్వాహాదేవి ఆర్గురుబుషులభార్యల 
రూపాలు ధరించి అగ్నిదేవుడిని తృప్తి పొందించగలిగింది కాని, పతివ్రతలలో శ్రేష్ణురాలైన “అరుంధతి” రూపాన్ని 
మాత్రం ధరించలేకపోయింది. (అరుంధతి వసిష్ట మహర్షి భార్య.) 

వ. ఇవ్విధంబున నాటుమాటులు ప్రస్కందితం బైన యగ్నితేజంబున. 205 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆణుమాణులు= ఆరు సారులు; ప్రస్కందితంబు+అయిన= (స్రవింపజేయబడిన; 
అగ్ని, తేజంబు= అగ్నిహో(త్రుడి వీర్యం. 


తాత్సర్యం: ఈ విధంగా ఆరుమారులు (స్రవింపజేయటం ద్వారా సేకరించబడిన అగ్నియొక్క వీర్యంనుండి. 


కుమారస్వామి యవతారము (సం. 3-211-17) 


క ఆదిత్యనిభుండు విపుల | ద్వాదశబాహుండు షడ్వదను. డఖిలదిశా 
రోదోంతరంబు వెలుగ మ । హోదారుండై కుమారు€ డుదయం బయ్యెన్‌. 206 


ప్రతిపదార్థం: ఆదిత్య, నిభుండు= సూర్యుడితో సమానుడు; విపుల; ద్వాదశ, బాహుండు= నిడివి అయిన పండ్రెండు చేతులు 
కలవాడు; షట్‌+వదను(డు= ఆరు మొగాలు కలవాడు; అఖిల, దిశా, రోదస్‌+అంతరంబు= అన్ని దిక్కుల మధ్యభాగం; 
వెలుంగన్‌= ప్రకాశించగా; మహా+ఉదారుండు+ఐ= మిక్కిలి గొప్పవాడయి; కుమారుండు= (కుమార స్వామి); ఉదయంబు+అయ్యెన్‌= 
ఉద్భవించాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 811 


తాత్సర్యం: సూర్యసమానుడు, నిడివిఅయిన పన్నెండు బాహువులు కలవాడు, ఆరు ముఖాలు కలవాడు; సర్వదిశలలో 
ఆకసానికి భూమికి మధ్య గల (ప్రదేశమంతా వెలు గొందేటట్టుగా, మిక్కిలి గొప్పవాడయిన కుమారస్వామి జన్మించాడు. 


వ. ఇట్లు శుక్లపక్షంబునం బాడ్యమియందు వీర్యనిషేకంబును, విదియయందు గర్టవ్యక్తియుల దదియయందు 
శరీరమాత్రావిర్థావంబునుం, జతుర్థియందు సకలావయవ సంపూర్ణతయు నై యుదయించిన కుమారుండు 
పంచమి యందు సముత్చితాకారుండై, పేర్చిత్రిపురదహన సాధనం బైన హరకార్ముకం బమ్మహీధరంబునందు 
నిక్షిప్తంబై యున్న దానిం బుచ్చుకొని గుణధ్వని సేసిన, నమ్మహాధ్వని విని కలుషించి యైరావత సుప్రతీకంబులను 
దిగ్గజంబు లయ్యగ్ని భవుమీందం బజతెంచిన నమ్మహాభుజుండా రెంటినిం బెన(చిపట్టి రెండుచేతుల 
ధరియించి, తన సహజం బైన శక్తి యొక్క కేలం, గ్రీడార్థ కలితం బైన కుక్కుటం బొక్కకేలను, 
బరిపూర్యమాణనినదం బైన శంఖంబు గరద్వయంబునం దాల్లి, హస్తయుగళంబున గగనంబు వ్రేయుచుం 
బాణియుగ్నంబు వక్తంబుల నిడికొని బాల్యోచితంబులైన యంగుళి చర్వణంబులు పొరింబొరి నొనరించుచు, 
నిశిత సాయకంబునం గ్రౌంచపర్వత విభేదనంబు సేసి, పటుశక్తిపాతంబున శ్వేతశైలశృంగభంగంబు గావించి 
చెలంగి యాటు ముఖంబుల నొక్కపెట్ట యార్చ్హినం, బ్రకయభైరవారావభీషణం బైన తదాఘోషణంబున.207 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; శుక్షపక్షంబునన్‌= శుక్లపక్షంలో; పాడ్యమి అందున్‌= మొదటి తిథియందు; వీర్యనిషేకంబును= 
శుక్టాన్ని ఉంచటమున్నూ; విదియ+అందున్‌= రెండవ తిథియందు; గర్భవ్యక్తియున్‌= కడుపు కనుపించటమున్నూ; 
తదియయందున్‌= మూడవ తిథియందు; శరీర మా(త్ర+ఆవిర్భావంబునున్‌= దేహం మాత్రం ఉదయించటమున్నూ; 
చతుర్థియందున్‌= నాలుగవ తిథియందు; సకల+అవయవ, సంపూర్ల్ణ్లతయున్‌+ఐ, ఉదయించిన= అన్ని అంగాలు నిండి 
పుట్టిన; కుమారుండు= కుమారస్వామి; పంచమి యందున్‌= ఐదవ తిథియందు; సముత్తిత+ఆకారుండు+ఐ= బాగా లేచి 
నిలబడే రూపం కలవాడు అయి; పేర్చి= అతిశయించి; (త్రిపుర దహన సాధనంబు+అయిన= మూడు నగరాలను కాల్ఫి 
వేయటానికి ఉపకరణం అయిన; హరు, కార్ముకంబు= శివుడి యొక్క విల్లు; ఆ+మహీధరంబు నందున్‌= ఆ కొండయందు; 
నిక్షిప్రంబు+ఐ= ఉంచబడినదై; ఉన్నదానిన్‌= ఉన్నటువంటి దానిని; పుచ్చుకొని= (గ్రహించి; గుణ, ధ్వని, చేసినన్‌= అల్లెత్రాటిని 
మోగించగా; ఆ+మహా, ధ్వని= ఆ గొప్ప శబ్దం; విని= ఆలకించి; కలుషించి= ఆగ్రహం చెంది; ఐరావత సుప్రతీకంబులు+అను= 
ఐరావతం, సుప్రతీకం అనే పేళ్ళు కల; దిక్‌+గజంబులు= దిగ్గజాలు- దిక్కులలో ఉండే ఏనుగులు; ఆ+అగ్నిభవుమీ(దన్‌= 
ఆ అగ్నియొక్క కుమారుడి మీద; పరతెంచినన్‌= ఎదుర్కొనటానికి రాగా; ఆ+మహాభుజుండు= గొప్ప భుజాలు కలవాడు 
అనగా ఆ మహాపరా(క్రమశాలి; ఆ రెంటినిన్‌= (ఆ ఐరావత సుప్రతీకాలను రెండింటిని); పెనంచిపట్టి= కదలకుండగా 
బిగియబట్టి; రెండు, చేతులన్‌= రెండు హస్తాలతో; ధరియించి= తాల్చి; తన, సహజంబు+ఐన= తనకు నైసర్గికంగా 
సం(క్రమించిన; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; ఒక్క కేలన్‌= ఒక చేతిలో; శ్రీడా+అర్థ, కలితంబు+ఐన= వినోదం కొరకై కూడుకొని 
ఉన్న; కుక్కుటంబున్‌= కోడిని; ఒక్కకేలను= ఒక చేతితోనూ; పరిపూర్యమాణ నినదంబు+ఐన= బాగా పూరింపబడి 
నినదించేదైనట్టి; శంఖంబు= సంకువు; కరద్వయంబునన్‌= రెండు చేతులతోను; తాల్చి= ధరించి; హస్త, యుగళంబునన్‌= 
రెండు చేతులతో; గగనంబు (వ్రేయుచున్‌= ఆకసాన్ని చరుస్తూ; పాణి యుగ్మంబు= రెండు చేతులు; వక్రంబులన్‌= నోళ్ళలో; 
ఇడికొని= ఉంచి; బాల్య+ఉచితంబులు+అయిన= శిశువుకు తగినవైన; అంగుళి చర్వణంబులు= బొటన (వ్రేళ్ళను చప్పరించటం; 
పొరిన్‌+పొరిన్‌*ఒనరించుచున్‌= మాటిమాటికి చేస్తూ; నిశిత, సాయకంబునన్‌= గొప్పదైన “శక్తి అనే ఆయుధాన్ని 
'ప్రయోగించటంచేత; శ్వేత, శైల, భంగంబు, కావించి= తెల్లకొండ శిఖరాన్ని (క్రిందకు పడగొట్టి; చెలంగి= అతిశయించి; ఆలు 
ముఖంబులన్‌= ఆరు మోములతో; ఒక్కపెట్ట= ఒకేసారి; ఆర్బినన్‌= గొప్ప కేకవేయగా; ప్రళయ, భైరవ+ఆరావ, భీషణంబు+ఐన= 
ప్రళయకాలంలోని శివగణాధిపుడు చేసే భయంకరనాదంవలె భీతి కలిగించేది అయిన; తద్‌+ఆఘోషణంబునన్‌= ఆతడియొక్క 
(కుమారస్వామి చేసిన) పెద్ద అరుపు వలన. 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా కుమారస్వామి ఆవిర్భవించి, దినదినాభివృద్ధి పొందాడు. శుక్లపక్షంలో పాడ్యమినాడు 
వీర్యనిషేకం, రెండవ తిథి విదియనాటికే గర్భం కన్పించటం, మూడవ తిథి తదియనాటికి దేహం మాత్రం 
ఆవిర్భవించటం జరిగి, నాలుగవ తిథి చతుర్ధి నాటికి సాంగోపాంగంగా సంపూర్షమైన ఆకృతి ఆతనికి లభించింది. 
పంచమి నాడు లేచి నిల్సినవాడై కుమారుడు ఆ కొండలో దాచబడి ఉన్నట్టి వింటిని - పరమశివుడు త్రిపురాలను 
కాల్చినట్టి కోదండాన్ని - పుచ్చుకొని, అల్లెత్రాటిని మోగించాడు. ఆ మహాధ్వనికి అలిగి, ఐరావత సుప్రతీకాలు అనే 
రెండు దిగ్గజాలు ఆ కుమారుడిపైకి విజ్బంభించాయి. అంతట ఆ మహావీరుడు ఆ రెండు దిగ్గజాలను తన రెండు 
చేతులతో నణచి పెట్టాడు. ఒక చేతిలో తనకు పుట్టుకతోడనే సంక్రమించిన “శక్తి అనే ఆయుధాన్ని ధరించాడు. 
ఒక్క చేతితో వినోదార్థం ఒక కోడిని పట్టుకొన్నాడు. రెండు చేతులతో పట్టి శంఖాన్ని పూరించాడు. రెండు చేతులతో 
ఆకసాన్ని చరచాడు; రెండు చేతులు నోళ్ళలో ఉంచుకొని, శిశుసహజంగా బొటన వేళ్ళను లీలగా చప్పరించాడు. 
ఒక వాడిబాణాన్ని ప్రయోగించి (క్రాంచపర్వతాన్ని (బ్రద్దలు కొట్టాడు. తన గొప్ప ఆయుధమైన “శక్తిని ప్రయోగించి 
శ్వేతైల శృంగాన్ని విరుగ గొట్టాడు. తదుపరి తన ఆరు మొగాలతో ఆ కుమారుడు సింహనాదం చేశాడు. కుమారస్వామి 
కావించిన ఆ ధ్వని ప్రళయకాలంలో శివగణాధిపుడైన భైరవుడు చేసే భయంకరనాదం వలె పిక్కటిల్లింది. 


విశేషం: 1. శివుడు రాక్షసులకు ఆవాసాలైన మూడుపురాలను నాశనంచేశాడు- అందువల్లే అతడు త్రిపురాంతకు డయ్యాడు. 
ఇది పురాణగాథ. 2. దిగ్గజాలు:- దిగ్గజాలు ఎనిమిది. 1. ఐరావతం 2. పుండరీకం 3. వామనం 4. కుముదం. 5. అంజనం 
6. పుష్పదంతం 7. సౌర్వభౌమం. 8. సుప్రతీకం. ఇవి ఎనిమిది దిక్కులలో భూమిని మోస్తాయని సాహితీసమయం. ప్రళయం:- 
జగత్తు అంతా నశించే కాలం. అప్పుడు లయకారుడైన శివుడు ప్రళయతాండవం చేస్తాడు. భైరవుడు అనగా శివుడు అని 
అర్థం. శివగణాధిపులలో భైరవుడు సుప్రసిద్దుడు. ఈ ప్రకరణంలో భైరవశబ్దానికి శివగణనేత అని అర్థం చెప్పటం సమంజసం. 


మ. కులశైలంబులు గ్రక్కునం గదలె; దిక్కుల్‌ వ్రయ్య లయ్యెన్‌; మహీ 
వలయం బంతయు దిర్దిరం దిరిగె; దేవవ్రాతముల్‌ సాధ్వసా 
కులతం బొందె; బయోధు లన్నియును సంక్షోభించె; సప్తాశ్వుస 
పులు బిట్టుల్కి రథంబు నల్‌దెసలకుం బో నీడ్డె సంభ్రాంతమై. 208 


ప్రతిపదార్థం: కుల శైలంబులు= కుల పర్వతాలు; గ్రక్కునన్‌+కదలెన్‌= వేగంగా చలించాయి; దిక్కుల్‌= దిక్కులు; 
(వ్రయ్యలు+అయ్యెన్‌= పగిలాయి; మహీ, వలయంబు+అంతయున్‌= భూమండలం సమస్తమున్నూ; దిర్దిరన్‌+తిరిగెన్‌= గుండ్రంగా 
గిరగిర తిరిగింది; దేవ (వ్రాతముల్‌= వేల్పుల సముదాయాలు; సాధ్వస+ఆకులతన్‌+పొందెన్‌= భయంతో కూడిన సంచలనానికి 
లోనయ్యాయి; పయోధులు= సముద్రాలు; అన్నియును; సంక్షోభించెన్‌= ఆకులతను పొందాయి; సప్త+అశ్వు, సప్తులు= 
సూర్యుడి యొక్క గుర్రాలు; బిట్టు= మిక్కిలి; ఉల్కి= భయపడి; సంభ్రాంతము+ఐ= ఎక్కువ మోహానికి లోనై తిరుగుడు 
పడి; రథంబు= తేరును; నల్‌ దెసలకున్‌= నాలుగు దిక్కులకు; పోన్‌+-ఈడ్చెన్‌= పోయేటట్టుగా లాగాయి. 


తాత్సర్యం: కులపర్వతాలు వేగంగా చలించాయి, దిక్కులు (బద్దలయ్యాయి. భూమండలం గిరగిర తిరుగసాగింది, 
వేల్పుల సమూహాలు తొట్రుపాటుతో సంచలించాయి. సముద్రాలు పొంగులు వారాయి, సూర్యుడి గుర్రాలు మిగుల 
(భ్రమ చెంది రథాన్ని ఇటు నటు నాలుగుదెసలకు ఈడ్వసాగాయి. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 813 


విశేషం: (1) కులపర్వతాలు ఏడు. “మహేంద్రో మలయ స్పహ్య శ్ళుక్తిమాన్‌ గంధమాదన, వింధ్యశ్చ పారియాత్ర శ్చ సప్రెతే 
కులపర్వతాః”. ఈ నడు కులపర్వతాలున్నూ భూమిని భరించేవి- అని పురాణకథనం. అందుచేత 'మహీధరము”- భూమిని 
మోసేది అనగా పర్వతం అనే అర్థ మేర్చడింది. (2) సప్తాశ్వుడు అనగా సూర్యుడు. సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అని 
ప్రాచీన సాహిత్యసమయం. 


క ఇట్టిమహోత్సాతంబులు । పుట్టిన గని మునులు లోకములకు శుభముగా 
నెట్టన శాంతికవిధు ల । ప్పట్టున నొనరించి రాత్మభావనపరులై. 209 


ప్రతిపదార్థం: ఇట్టి= ఈ విధమయిన; మహా+ఉత్సాతంబులు= గొప్పవైన భూతవికారాలు (ఉపద్రవాలు); పుట్టినన్‌= కలుగగా; 
కని= చూచి; మునులు= బుషులు; లోకములకున్‌= జగాలకు; శుభముగాన్‌= మేలు కలిగేటట్టుగా; నెట్టన= బాగుగా; శాంతిక 
విధులు= ఉపద్రవాలు తొలగించటానికై చేసే జపహోమాలు మున్నగు (క్రియలు; ఆత్మ భావన పరులు+ఐ= (బ్రహ్మజ్ఞానంలో 
నిల్పిన బుద్ది కలవారై; ఆ+పట్టునన్‌= ఆ వేళ; ఒనరించిరి= చేశారు. 


తాత్సర్యం: ఈ విధంగా ఏర్పడిన భూతవికారాలను కాంచి, ఆ ఉపద్రవాలు ఉపశమించి లోకకల్యాణం కలుగటానికై 
జ్ఞానులు అయిన బుషులు శాంతికవిధులగు జపహోమాదిక్రియలను ఆ సమయంలో నెరవేర్చారు. 


విశేషం: ఉత్పాతాలు - శుభాన్ని అశుభాన్ని సూచించే ప్రకృతివికారాలు. ఇవి మూడు విధాలు :- 1. దివ్యం:- సూర్యగ్రహణం 
చం(ద్రగ్రహణం మొదలైనవి. 2. అంతరిక్షం :- ఉల్కాపాతం మున్నగునవి. 3. భౌమము:- భూకంపాలు ఉప్పెనలు మున్నగునవి. 


వ. ఆ సమయంబునం జైత్రరథ వననివాసు లైన జనులందటుం గూడి 'యంగిరః ప్రముఖ మునీంద్రుల భార్యలకు 
నగ్నిదేవువలనం బుట్టిన బాలుండు లోకంబులకు నిట్టి యనర్దంబు సేయం దొడంగె' నని యాక్రోశించిన, 
నయ్యపవాదంబునకు రోసి యా సప్తమునులలోన వసిష్టుండు దక్కం దక్కిన యార్వురు6 దమ వనితలం 
బరిత్యజించిరి; మజియును గొందటు జనులు 'వీ రేమి సేయుదు? రన్నిపోకలం బోయినది వహ్ని భార్యయ 
కాకి యని పలుకం జొచ్చి; రంత నమ్మహామునులపాలికి. బావకాంగన సనుదెంచి యిట్లనియె. 210 


ప్రతిపదార్థం: ఆ, సమయంబునన్‌= ఆ వేళను; చైత్ర రథ, వన, నివాసులు+ఐన= 'చైత్ర రథం'- అనే పేరుగల అడవిలో 
ఉండునట్టి; జనులు+అందయిున్‌+కూడి= ప్రజలు అందరున్నూ కలిసి; అంగిరస్‌+(ప్రముఖ, ముని+ఇంద్రుల, భార్యలకున్‌= 
అంగిరసుడు మున్నగు బుషివరేణ్యుల పెండ్డాలకు; అగ్నిదేవువలనన్‌+పుట్టిన= అగ్నిదేవుడివలన జన్మించిన; బాలుండు= 
పిల్లవాడు; లోకంబులకున్‌= జగములకు; ఇట్టి= ఈ విధమైన; అనర్థంబు= ఉపద్రవం; చేయన్‌+తొడంగెన్‌= చేయడానికి 
ఉప[క్రమించాడు; అని= అంటూ; ఆక్రోశించినన్‌= ఎలుగెత్తి దుఃఖంతో ప్రకటించగా; ఆ+అపవాదంబునకున్‌= ఆ నిందకు; 
రోసి= వెత చెంది; ఆ సప్తమునులలోనన్‌= ఆ ఏడుగురి బుషులలో; వసిష్టుండు+తక్కన్‌= వసిష్టుడు మినహాయించి; 
తక్కిన+ఆర్వురున్‌= మిగిలిన ఆరుమంది బుషులున్నూ; తమ, వనితలన్‌= తమ భార్యలను; పరిత్యజించిరి= వదలి 
పెట్టారు; మటియును+కొందణు జనులు= మరికొందరు (ప్రజలు; ఏరు+ఏమి+చేయుదురు= (ఈ బుషుల భార్యలు) ఏమి 
చేయగలరు; ఇన్ని+పోకలన్‌+పోయినది= ఇన్ని విధాలైన పద్దతులలో వెళ్లింది; వహ్నిభార్య+అ, కాక= అగ్ని దేవుడి ఇల్లాలు 
మాత్రమే కదా అని, పలుకన్‌+చొచ్చిరి= అని చెప్పసాగారు; అంతన్‌= అటుపిమ్మట; ఆ+మహా, మునుల, పాలికిన్‌= ఆ గొప్ప 
బుషుల దగ్గరకు; పావక+అంగన= అగ్ని దేవుడి ఇల్లాలు; చనుదెంచి= వచ్చి; ఇట్టు+ అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ సమయంలో 'చైత్రరథం' అనే పేరు గల అడవిలో నివసించే జనులందరు కూడి, “ఈ ఉపద్రవం 
కలిగించింది బుషులభార్యలకు అగ్నిదేవుడివలన జన్మించిన బాలకుడు” అని ఘోషించారు. ఆ నిందకు తాళజాలక, 
వసిష్టుడు తప్ప తక్కిన బుషులు ఆర్లురూ తమ భార్యలను వదలి వేశారు. కాని, కొందరు ప్రజలు 'పాపం ఈ 
బుషులభార్యలు చేసిన తప్పు ఏమున్నది? ఈ నాటకం అంతటిని ఆడింది అగ్నిదేవుడి భార్యయే కదా” అని 
పలికారు. అంతట అగ్నిదేవుడిభార్య ఆ మునుల దగ్గరకు వెళ్లి ఈ విధంగా చెప్పింది. 


క. “విను డేను వహ్నివలనం । గనిన కుమారుండు వాండు; గడు నిజ మిది; మీ 
వనితలకుం బని గా; దిటు । సనునే కులసతుల విడువ సత్పురుషులకున్‌? 211 


ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి; ఏను= నేను; వహ్నివలనన్‌= అగ్నిదేవుడి వలన; కనిన= కన్నట్టి; కుమారుండు= 
కొడుకు; వాండు= (ఆ బాలుడు); కడున్‌, నిజము+ఇది= ఇది అచ్చమైన సత్యం; మీ వనితలకున్‌+పని+కాదు= (ఇది) మీ 
భార్యలవలన జరిగిన కార్యం కాదు; ఇటు= ఈ రీతిగా; సత్‌+పురుషులకున్‌= మంచి మగలకు; కులసతులన్‌= పతి(వ్రతలైన 
భార్యలను; విడువన్‌+చనునే= విడిచిపెట్టటం మంచిదా? (కాదని భావం). 


తాత్సర్యం: 'అయ్యలారా!, నా మనవి ఆలకించ వేడికోలు. ఈ బాలుడు నాకును నా భర్త అయిన అగ్నిదేవుడికిని 
జన్మించినవాడు. ఇది మీ భార్యలవలన జరిగిన పని కాదు. సజ్జనులు పతివ్రతలైన భార్యలను విడనాడటం న్యాయం 


కాదు గదా! 


వ. అని యెంత సెప్పిన వారొడంబడ రైరి; తదనంతరంబ విశ్వామిత్రుండు గుమారు కడ కరిగి యద్దేవు శరణంబు 
సొచ్చి వివిధ వాక్యంబులం బ్రస్తుతించి, తదాదేశంబున నతనికి జాతకర్మాదివిధు లొనరించిన, నదియంతయు 
నెజింగి యమరు లెల్ల నమరేంద్రుం గాన. జని యిట్లనిరి. 212 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; ఎంత+చెప్పినన్‌= ఏ విధంగా చెప్పినప్పటికి; వారు= (ఆ ఆర్లురు మునులు); ఒడంబడరు+ఐరి= 
సమ్మతించని వారు అయ్యారు- అంగీకరించలేదు; తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మటనే; విశ్వామిత్రుండు= విశ్వామిత్రుడు 
అనే బుషి; కుమారు కడకున్‌+అరిగి= (ఆ) బాలకుడి దగ్గరకు వెళ్లి; ఆ+దేవున్‌= ఆ వేల్పును; శరణంబు+చొచ్చి= 
ఆశ్రయించి; వివిధ, వాక్యంబులన్‌= పలుతెరగుల మాటలచేత; (ప్రస్తుతించి= పొగడి; తద్‌+ఆదేశంబునన్‌= ఆతడి యొక్క 
ఆజ్ఞ మేరకు; అతనికిన్‌= (ఆ బాలుడికి); జాత, కర్మ+ఆది, విధులు= పుట్టినపుడు చేయవలసిన జప హోమాలు, (వ్రతాలు 
మున్నగు (క్రియలు; ఒనరించినన్‌= చేయగా; అమరులు+ఎల్లన్‌= వేల్పులు అందరున్నూ; అది+అంతయున్‌+ఎణింగి= ఆ 
విషయాన్నంతా తెలిసికొని; అమర+ఇంద్రున్‌+కానన్‌+చని= దేవేంద్రుడిని చూడటానికి వెల్లి; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: ఆ విధంగా అగ్నిభార్య చెప్పింది. కాని ఆ బుషులు సమ్మతించలేదు. అటు పిమ్మట విశ్వామిత్రుడు 
అనే బుషి ఆ బాలకుడివద్దకు వెల్లి ఆతడిని శరణువేడుకొని, ఆతడి అనుమతిప్రకారం ఆతడికి జాతకర్మాదులను 
నెరవేర్చాడు. ఆ విషయాన్ని అంతా తెలిసికొని దేవతలు దేవేంద్రుడి వద్దకు వెళ్లి ఈ విధంగా పలికారు. 


విశేషం: జాతకర్మం= బిడ్డ పుట్టినప్పుడు జరిగే మంత్ర తంత్ర కర్మకాండం. పుట్టినప్పటినుండి గిట్టెవరకు జరిగేవి షోడశ 
కర్మలు. అందులో జాతకర్మం ఒకటి. వీటికి సంస్కారాలు అని పేరు. షోడశకర్మలు. 1. గర్భాధానం 2. పుంసవనం 3. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 815 


సీమంతం 4. జాతకర్మం 5. నామకరణం 6. అన్న(ప్రాశం 7. చౌలం 8. ఉపనయనం 9. ప్రాజాపత్యం 10. సౌమ్యం 
11. ఆగ్నేయం 12. వైశ్వదేవం 13. గోదానం 14. సమావర్తనం 15. వివాహం 16. అంత్యసంస్కారం. 


ఉ. 'దారుణశౌర్యధుర్యు( డతిదర్పిత చిత్తుండు వహ్నిసూను. డ 
న్వీరుండు నిన్ను. గైకొనక వీీకమెయిం జనుదెంచు నిప్పు దు 
ర్వారత నీ పదంబు గొనువాంఛ నవశ్యము( గాన యింతలో 
నీరస మెత్తి వాని వధియింపుము చెచ్చెర విక్రమోద్ధతిన్‌. 213 


ప్రతిపదార్థం: దారుణ, శౌర్య, ధుర్యుండు= ఘోరమైన పరాక్రమం వహించేవాడు; అతి, దర్పిత, చిత్తుడు= మిక్కిలి గర్వం 
కల మనస్సు గలవాడు; వహ్ని సూనుండు+అన్‌+వీరుండు= అగ్నిదేవుడి కొడుకు అనే వీరుడు; నిన్నున్‌+కైకొనక= ఇంద్రుడవైన 
నిన్నుసైతం లెక్కపెట్టక; వీ(క మెయిన్‌= ఉత్సాహంతో; ఇప్టు= ఇప్పుడు; దుర్వారతన్‌= అడ్డగించటానికి అనువు కాకుండగ; 
నీ పదంబున్‌= నీ పదవిని; కొను వాంఛన్‌= (గ్రహించే కోరికతో; అవశ్యమున్‌= తప్పనిసరిగా; చనుదెంచున్‌= వస్తాడు; కాన= 
కావున; ఇంతలోన్‌= ఈ లోపుగా; ఈరసము+ఎత్తి= ఆగ్రహించి; చెచ్చెరన్‌= వేగంగా; విక్రమ+జఉద్దతిన్‌= పరాక్రమం యొక్క 
ఆధిక్యం చొప్పున; వానిన్‌= ఆ బాలుడిని; వధియింపుము= చంపుము. 


తాత్సర్యం: అగ్నికుమారుడు మిక్కుటమైన పరాక్రమం కలవాడు. మిక్కిలి గర్వం కలవాడు. నిన్ను కూడ సరకు 
గొనడు; నీ పదవిని ఆ(క్రమించవలె ననెడి దురుద్దేశంతో ఉత్సాహం చొప్పున తప్పక నీ పయి దండెత్తి రాగలడు. 
కావున, నీవు ఈ లోపుగనే ఆ(గ్రహించి ఆతడిని వేగంగా సంహరించుము. 


వ. అట్లయిన నీకు నింద్రత్వంబు శాశ్వతం బగు; నేమును బ్రదుకుదుము; లోకంబు లవ్యాకులంబు లగు' ననినం 
బురందరుం డప్పుడ సప్తమాతృకలం బిలిచి 'మీరు సని వహ్నిసంభవుం డైన కుమారు సమయించి, నాకు 
బ్రియంబు సేయుం' డని పంచినం, బనిపూని వారు ఘోరంబుగా నతనిపై నడరి తదీయ తేజోవిశేషంబునకు 
భయంబంది. యతని శరణంబు సొచ్చి, 'యేము లోకమాతలము; మాయందు నీవు మాతృభావంబు సేయ 
నర్హుండ' వనినం గుమారుండు వారి నభినందించి చేకొనియె; నంత నగ్నియు నిజపుత్తుపాలికి వచ్చి, 
యతని చేతంబూజితుం డయి తదీయ రక్షాపరత్వంబున నిలిచె; మాతృగణంబు క్రోధంబునం బుట్టినయది 
లోహితాస్య యను భామిని కుమారునకు దాదియై యుపలాలనంబు సేయుచుండె; నఖిలభూతగణంబులుం 
బటబితెంచి క్రౌంచారిం బరివేష్టించె; నది యంతయు విని కలుషించి. 214 


ప్రతిపదార్థం: అట్టు+అయినన్‌= ఆ విధంగా జరిగితే; నీకున్‌= నీకు; ఇం(ద్రత్వంబు= ఇంద్రపదవి; శాశ్వతంబు+అగున్‌= 
ఎల్లప్తుడు ఉండేది కాగలదు; ఏమును= మేము కూడా; బ్రదుకుదుము= (హాయిగా) జీవించ గలం; లోకంబులు= జగాలు; 
అవ్యాకులంబులు+అగున్‌= కలత చెందినట్టివి కాగలవు; అనినన్‌= అని చెప్పగా; పురందరుండు= దేవేంద్రుడు; అప్పుడు+అ= 
వెనువెంటనే; సప్తమాతృకలన్‌+పిలిచి= ఏడుగురు తల్లులను ఆహ్వానించి; మీరు= మీరు (సప్త మాతృకలు); చని= వెళ్ళి; వహ్ని, 
సంభవుండు+ఐన= అగ్ని దేవుడికి పుట్టినట్టి; కుమారున్‌= బాలకుడిని; సమయించి= చంపి; నాకున్‌= నాకు; ప్రియంబు+ 
చేయుండు= సంతృప్తి సంఘటించండి; అని= అని చెప్పి; పంచినన్‌= ఆజ్ఞాపించి పంపగా; వారు= (ఆ సప్త మాతృకలు); పని, 
పూని= ఆ కార్యం నెరవేర్చ వలెననే దీక్షను వహించి; ఘోరంబుగాన్‌= (క్రూరంగా; అతనిపైన్‌= ఆ బాలకుడిపై; అడరి= 
విజృంభించి; తదీయ, తేజస్‌+విశేషంబునకున్‌= ఆతని యొక్క దేదీప్యమానమైన వెలుగుకు; భయంబు+అంది= వెరపు 


sie శ్రీమదాంధ్ర మహాభారతము 


చెంది; అతనిన్‌, శరణంబు+చొచ్చి= అతడికి లొంగిపోయి, అతడిని కాపాడుమని వేడుకొని; ఏము= మేము; లోక మాతలము= 
జగాలకు తల్లులం; మా అందున్‌= మా యెడల; నీవు= నీవు; మాతృ భావంబు+చేయన్‌+అర్హుండవు= తల్లి యెడల చూపే 
(ప్రేమను చూపతగినవాడవు; అనినన్‌= అని పలుకగా; కుమారుండు= బాలుడు; వారినిన్‌= వారిని (సప్త మాతృకలను); 
అభినందించి= గౌరవించి; చేకొనియెన్‌= మన్నించి ఆదరించాడు; అంతన్‌= అటు పిమ్మట; అగ్నియున్‌= అగ్ని హోత్రుడున్నూ; 
నిజపుత్రుపాలికిన్‌= తన కొడుకు దగ్గరికి; వచ్చి= అరుదెంచి; అతని చేతన్‌= (కుమారుడిచేత); పూజితుండు+అయి= 
అర్చించబడినవాడై; తదీయ, రక్షా, పరత్వంబునన్‌= ఆతడి యొక్క సంరక్షణలో ఉన్నవాడై; నిలిచెన్‌= ఉన్నాడు; మాతృగణంబు 
క్రోధంబునన్‌= తల్లుల సముదాయం యొక్క కోపం వలన; పుట్టిన+అది= జన్మించినట్టిది; లోహితాస్య+అను, భామిని= 
లోహితాస్య అనే పేరు కల (స్తీ (ఎర్రని మొగం కలది లోహితాస్య); కుమారునకున్‌= బాలుడికి; దాది+ఐ= పరిచర్యలు చేసేదై 
(మాతృస్థానీయ అయి); ఉపలాలనంబు+చేయుచున్‌+ఉండెన్‌= (ప్రేమతో సేవలు చేస్తూ ఉన్నది; అఖిల, భూత గణంబులున్‌= 
సమస్తమైన భూతాల సముదాయాలు; పజతెంచి= అరుగుదెంచి; (క్రౌంచారిన్‌= ((క్రౌంచ+అరిన్‌) కుమారుడిని; పరివేష్టించెన్‌= 
చుట్టును చేరి కొలుస్తూ ఉన్నారు; అది+అంతయున్‌+విని= ఆ విషయాన్ని అంతా ఆలకించి; కలుషించి= ఆ(గ్రహం చెంది 


తాత్సర్యం: ఆ విధంగా నీవు ఆ బాలకుడిని సంహరిస్తే నీకు ఇంద్రపదవి శాశ్వతంగా దక్కగలదు; మేముకూడా 
హాయిగా జీవించగలంి” అని చెప్పగా విని, దేవేంద్రుడు వెంటనే సప్తమాతృకలను పిలిచి 'మీరు అగ్నిహోత్రుడి 
కుమారుడిని చంపండి” అని ఆజ్ఞాపించాడు. ఆ సప్తమాతృకలు దేవేంద్రుడి పనుపు చేయటానికి ఉద్యమించి, 
కుమారుడి దగ్గరకు వెళ్ళారు. కాని, కుమారుడి దేదీప్యమానమైన తేజస్సును చూచి, భయపడి, అతడిని శరణువేడి, 
అతడికి పాదాక్రాంతలు అయి ఇట్లా అన్నారు. 'మేము లోకమాతలం; నీవు మమ్మల్ని తల్గులవలెనే చూడదగును. 
అనగా కుమారుడు తనను శరణు చొచ్చిన ఆ సప్తమాతృకలను అభినందించి మన్నించాడు. అంతట అగ్నిహోత్రుడుకూడ 
తన తనయుడి కడకు వచ్చి, అతడిని సంరక్షించే పనిలో ఉండి, అతడిచేత పూజించబడుతూ ఉన్నాడు. 
సప్తమాతృకలకోపం నుండి ఉద్భవించిన లోహితాస్య అనే (స్రీ, కుమారుడికి మాతృస్థానీయ యైన దాదిఅయి 
గారాబంగా అతడిని పెంచుతూ ఉండింది. అఖిల భూతగణాలు స్వచ్చందంగా వచ్చి కుమారుడి చుట్టూ చేరారు. 
ఆ విషయాన్నంతా తెలిసికొనిన దేవేంద్రుడు కోపించాడు. 


విశేషం: సప్తమాతృకలు= ఏడ్లురు తల్టులు 1. బ్రాహ్మి 2. మాహేశ్చరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. ఇంద్రాణి 7. చాముండ. 


ఇంద్రుండు కుమారస్వామిపై నెత్తివచ్చుట (సం. 3-216-3) 


ఉ. స్మందునిమీ(ద నెత్తి బలగర్వితు(డై నడతెంచె నుద్దట 
స్యందన సామజాశ్వభట సంకుల సైన్య సమగ్ర దేవతా 
బృంద సమేతుడై భువనభీకరసంగరకాంక్ష నింద్రు( డ 
స్పందితశౌర్యు. డగ్నికణజాత భయంకరవజ్రహస్తు(దై. 215 


ప్రతిపదార్థం: అస్పందిత శౌర్యుండు= చలించని పరాక్రమం కలవాడు ఇంద్రుడు; బలగర్వితుండు+ఐ= బలంచేత గర్వించినవాడై; 
ఉత్‌+భట, స్యందన, సామజ+అశ్వ, భట, సంకుల, సైన్య, సమగ్ర, దేవతా, బృంద, సమేతుండు+ఐ= అతిశయించిన, 
రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, సైనికులతో, (క్రిక్కిరిసిన సేనఅందున్న వేల్పుల సముదాయంతో కూడినట్టివాడై; భువన, 
భీకర, సంగర, కాంక్షన్‌= లోకభయంకరమైన యుద్దంమీది కోరికతో; అగ్ని కణ, జాత, భయంకర, వజ్ర హస్తుండు+ఐ= నిప్పు 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 817 


కణాలు విరజిమ్మటం చేత వెరపు గొలిపే వజ్రాయుధాన్ని చేతియందు ధరించినవాడై; స్కందుని మీందన్‌= కుమారస్వామి 
పైకి; ఎత్తి= దండెత్తి; నడతెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: తన శక్తిసామర్థ్యాలమీది నమ్మకంచేత ఏర్పడిన గర్వంతో, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న రథాలు 
ఏనుగులు భటులతో కూడిన అపార దేవతాసైన్యంతో లోకభయంకరమైన యుద్దం చేయటానికి ఉత్సహించిన వాడై, 
నిప్పులు చెరగుతున్న వజ్రాయుధాన్ని చేతపట్టినవాడై దేవేంద్రుడు కుమారుస్వామిపై దండెత్తి వచ్చాడు. 


వ. అంత. 216 
తాత్పర్యం: అప్పుడు. 


తరలము. 
తరళదీధితిపుంజనిర్ణరదారుణాయుధపాణు లై 
తెరల. ద్రోచి దివౌకసుల్‌ పజతెంచి యార్లుచుC దాతి రా 
శరవణోద్దవు; నాతండుం దగ సంభ్రమస్సుటరోష వి 
స్ఫురితనిష్ణురహాసజృంభణమున్‌ వహించినం జెచ్చెరన్‌. 217 


ప్రతిపదార్థం: దివౌకసుల్‌= దేవతలు; తరళ, దీధితి, పుంజ, నిర్భర, దారుణ+ఆయుధ, పాణులు+ఐ= (ప్రకాశించే కాంతుల 
సముదాయంచేత చుట్టుకొనబడి భయంకరంగా కనిపించే ఆయుధాలు కల చేతులు కలవారై; తెరలన్‌+త్రోచి= ఉప్పొంగి వచ్చి; 
పజతెంచి= వేగంగా అరుగుదెంచి; ఆర్చుచున్‌= కేకలు వేస్తూ; ఆ శరవణ+ఉద్భవున్‌= రెల్లుగడ్డి గుంపులో జన్మించిన ఆ 
కుమారస్వామిని; తాశకిరి= ఎదుర్కొన్నారు; ఆతండున్‌= ఆ కుమారుడుకూడా; తగన్‌= అనువుగా, సంభ్రమ, స్ఫుట, రోష 
విస్సురిత, నిష్టుర, హాస, జృంభణమున్‌= వేగిరిపాటుతో వ్యక్తమైన కోపంచేత వ్యాపించిన కఠోరమైన అతిశయించిన నగవును; 
వహించినన్‌= పొందగా; చెచ్చెరన్‌= వేగంగా. 


తాత్సర్యం: అటు పిమ్మట దేవతలు తళతళ వెలుగొందుతున్న భయంకర మైన ఆయుధాలు చేతులలో ధరించినవారై 
ఉత్సాహం ఉప్పాంగేటట్టుగా కేకలు వేస్తూ కుమారస్వామిపై దండెత్తి వచ్చారు. అప్పుడు ఆ కుమారస్వామి వేగిరపాటుతో 
కూడిన కోపంవలన ఏర్పడిన కఠోరమైన నవ్వు తన పెదవులపై విరియగా, వేగంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆరణ్య. 4.402 విశేషం. 


తే. అతని ముఖగహ్వరంబుల నద్దుతముగ । నుగ్రదహనశిఖావళు లుద్దవించి 
వేల్పుమూ(కల నరికట్టి వేల్వం దొడంగి; | నంత నెంతయు సంభ్రాంతు లగుచు సురలు. 218 


ప్రతిపదార్థం: అతని, ముఖ, గహ్వరంబులన్‌= ఆ కుమారస్వామి మొగాలు అనే గుహలనుండి; అద్భుతముగన్‌= అచ్చెరువు 
కొలుపుతూ; ఉ(గ, దహన, శిఖా+ఆవళులు= భయంకరమైన అగ్ని జ్వాలల సముదాయాలు; ఉద్భవించి= పుట్టి; వేల్పు 
మూంకలన్‌= దేవతల గుంపులను; అరికట్టి= అణచివేసి; వేల్వన్‌+తొడలాన్‌= కాల్చివేయసాగాయి; అంతన్‌= అటు పిమ్మట; 
సురలు= దేవతలు; ఎంతయున్‌; సంభ్రాంతులు+అగుచున్‌= మనస్సు చెదరినవారు జౌతూ. 


41a శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ కుమారస్వామి ముఖాలనే గుహలనుండి ఆశ్చర్యకరంగా అగ్నిజ్వాలల సముదాయాలు వెలువడి, 
దేవతల గుంపులను అణచివేసి కాల్చసాగాయి. అంతట దేవతలు మనస్సు చెదరినవారు జౌతూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. 'నీ కింకరులము మమ్ముం । జేకొని కృపం గావు" మనుచు శిఖినందను న 
స్తోకబలు శరణు వేండినం । జేకొని దాహభయ ముడుగ జేసి నతండున్‌. 219 


ప్రతిపదార్థం: నీ, కింకరులము= నీ యొక్క సేవకులం; మమ్మున్‌= మమ్ము; చేకొని= స్వీకరించి; కృపన్‌+కావుము= దయతో 
కాపాడుము; అనుచున్‌= అని పలుకుతూ; అస్తోక, బలున్‌= ఎక్కువ శక్తి కలవాడిని; శిఖినందనున్‌= అగ్నిహో(తుడి పుత్రుడైన 
కుమారస్వామిని; శరణు వేడినన్‌= అభయాన్ని ప్రార్థించగా; అతండున్‌= ఆ కుమారస్వామియును; చేకొని= స్వీకరించి; దాహ, 
భయము= అగ్నివలన ఏర్పడిన వెరపును; ఉడుగన్‌+చేసెన్‌= తొలగిపోయేటట్టుగా చేశాడు. 


తాత్పర్యం: అంతట దేవతలు, 'ఓ మహానుభావా! మేము నీకు భృత్యులం; మమ్ము నీ దాసులుగా స్వీకరించి 
దయతో కాపాడునది' అంటూ కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి వారిపై జాలికలిగి, శరణార్జులైన ఆ 
దేవతలను అగ్నిభయంనుండి తప్పించి, వారికి అభయం ఇచ్చాడు. 


వ. ఇట్లు దేవతలు గుమారు నాశ్రయించినం జూచి బలసూదనుండు క్రోధఘూర్లితనయనుండై యతనిమీ(ద 
వజ్రంబు వైచిన, నది తదీయ దక్షిణపార్మ్వంబు. దాశిన, నం దొక్క పురుషుండు గాంచనవర్జుండును శక్తి 
ధరుండును మేషవదనుండును నై విశాఖుం డను పేరం బ్రభవించె; మజియునుం గన్యాకుమార గణంబు 
లనేకంబులు వుట్టి; నది యెల్లనుం గని జనితభయుం డై హరిహయుం డగ్నిసంభవు నభయం బని కొలిచె; 
నంత నమరులు సంతసిల్లి సింహనాదంబులు సెలంగ షణ్ముఖ శతమఖులం బరివేష్టించి' రని చెప్పి వెండియు 
మార్మండేయుం డి ట్లనియె. 220 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దేవతలు= వేల్పులు; కుమారున్‌+ఆశ్రయించినన్‌= కుమారస్వామిని శరణు వేడగా; 
చూచి= అరసి; బలసూదనుండు= దేవేంద్రుడు; (క్రోధ, ఘూర్లిత, నయనుండు+ఐ= కోపం చేత తిరుగుడు పడిన కన్నులు 
కలవాడై; అతని మీందన్‌= (ఆ కుమారస్వామిపై); వ(జ్రంబు= వజ్ర మనే ఆయుధాన్ని; వైచినన్‌= వేయగా; అది= (ఆ 
వజ్రాయుధం); తదీయ, దక్షిణ పార్చంబున్‌= ఆ (కుమారస్వామియొక్క) కుడివైపు దేహభాగాన్ని; తాశినన్‌= స్పృశించగా; 
అందున్‌= (ఆ కుడి పార్యంలో); ఒక్క, పురుషుండు= ఒక మగవాడు; కాంచన వర్షుండును= బంగరు మిసిమిరంగు 
కలవాడున్నూ; శక్తి ధరుండును= శక్తి అనే ఆయుధాన్ని తాల్చిన వాడున్నూ; మేష వదనుండునున్‌= మేక మొగం కలవాడున్నూ; 
ఐ= అగుచు; విశాఖుండు+అనుపేరన్‌= విశాఖుడు అనే పేరు కలవాడై; (ప్రభవించెన్‌= పుట్టాడు; మణియునున్‌= ఇంకను; 
కన్యా, కుమార, గణంబులు+అనేకంబులు= పెక్కుమంది బాల బాలికల గుంపులు; పుట్టెను= ఉద్భవించాయి; అది+ఎల్లనున్‌+కని= 
ఆ సంఘటనను అంతటిని చూచి; జనిత, భయుండు+ఐ= పుట్టిన భయం కలవాడై - అనగా భయపడి; హరిహయుండు= 
దేవేంద్రుడు; అగ్ని సంభవున్‌= అగ్నిహోత్రుడికొడుకైన కుమారస్వామిని; అభయంబు+అని, కొలిచెన్‌= శరణు వేడుకొనెను; 
అంతన్‌= పిమ్మట; అమరులు= దేవతలు; సంతసిల్లి= సంతోషించి; సింహ నాదంబులు+చెలంగన్‌= సింహ గర్జనలు 
ధ్వనించగా; షట్‌+ముఖ, శతమఖులన్‌= ఆరు మొగాల దేవర అయిన కుమారస్వామిని, నూరు జన్నముల దేవర అయిన 
దేవేంద్రుడిని; పరివేష్టించిరి= చుట్టును చేరి కూర్చొన్నారు; అని చెప్పి= అని పలికి; వెండియున్‌= తిరిగి; మార్కండేయుండు= 
మార్కండేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 819 


తాత్సర్యం: ఈ విధంగా, దేవతలు కుమారస్వామిని శరణువేడటంచేత దేవేంద్రుడు ఆగ్రహోద(గ్రు డయ్యాడు. 
అతడు కుమారస్వామిపై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం కుమారస్వామి శరీరంలోని కుడి 
భాగాన తాకింది. అప్పుడు ఆ భాగంనుండి ఒక పురుషుడు బంగరుమిసిమిరంగు కల శరీరంతో, మేక మొగంతో 
జన్మించాడు. ఆ పురుషుడు శక్తి అనే ఆయుధాన్ని ధరించాడు. అతడిపేరు విశాఖుడు. అతడితో పాటు లెక్కకు 
మిక్కిలి బాల బాలికలు ఉద్భవించారు. ఆ వింతసన్నివేశాన్ని చూచి భయపడి దేవేంద్రుడు తాను కూడ కుమారస్వామిని 
శరణు వేడాడు. అక్కడ ఉన్న దేవతలందరు సంతోషింతో సింహనాదాలు చేస్తూ కుమారస్వామి దేవేంద్రుల చుట్టూ 
చేరి నిల్పారు” అని చెప్పి మార్కండేయమహర్షి మరియు ఈ విధంగా తెలిపాడు. 


సీ. అయ్యగ్నిసంభవు నాయతోన్నతబాహు, | నాముక్తకవచు( దేజోమహిష్టు, 
నాలోహితాంబరు, హారికుండలకర్లు(, | గనకరత్నోజ్జ్వల ఘనకిరీటు, 
౬ a 
సంపూర్ణయౌవను, సర్వలక్షణయుక్తు( । గని, యనురాగిల్లి కమలనిలయ 
సాకార యై వచ్చి యఖిలంబు€ జూడంగ । సితపద్మహస్త యై యతని బొందె; 


ఆ. శ్రీసమేతుండై విశేషకాంతిస్పూర్తి । నొలసి పూర్ణచంద్రుచెలువు దాల్చి 
యున్నవాని( జూచి రుత్పుల్లలోచన । కుముదు లగుచు మునులు నమరవరులు. 221 


ప్రతిపదార్థం: కమల నిలయ= పద్మ నివాసిని అయిన లక్ష్మీదేవి; ఆ+అగ్ని, సంభవున్‌= అన్నిహోత్రుడి కుమారుడైన ఆ 
కుమారస్వామిని; ఆయత+ఉన్నత, బాహున్‌= నిడివి అయిన మరియు ఎత్తైన భుజాలు కలవాడిని; ఆ ముక్త కవచున్‌= 
ధరించబడిన కవచం కలవాడిని- అనగా కవచం ధరించిన వాడిని; తేజస్‌+మహిష్టున్‌= దేదీప్యమాన మైన వెలుగు చేత గొప్ప 
వాడైన వాడిని; ఆలోహిత+అంబరున్‌= మిక్కిలి ఎర్ర నైన వస్త్రాలు కలవాడిని; హారి, కుండల, కర్టున్‌= అందమైన దుద్దులు 
గల చెవులు కలవాడిని; కనక, రత్న+ఉజ్ఞ్యుల, ఘన, కిరీటున్‌= బంగారంతో మణులతో (ప్రకాశించే గొప్ప కిరీటం కలవాడిని; 
సంపూర్ణ, యౌవనున్‌= నిండు జవ్వనంతో తొణికిసలాడుతున్న వాడిని; సర్వ, లక్షణ, యుక్తున్‌= అన్ని మంచి గుణాలతో 
కూడిఉన్న వాడిని; కని= చూచి; అనురాగిల్లి= (ప్రేమించి; స+ఆకార+ఐ, వచ్చి= శరీర ధారిణి అయి అరుగుదెంచి; 
అఖిలంబున్‌+చూడంగన్‌= సమస్తం (సర్వభూతాలును) చూస్తూఉండగా; సిత, పద్మ హస్త+ఐ= తెల్లని తామరపువ్వులను 
రెండు చేతుల్లో ధరించినదై; అతనిన్‌= ఆకుమారస్వామిని; పొందెన్‌= చేరింది; మునులున్‌= బుషులును; అమర, వరులున్‌= 
దేవతలలో ్రేష్టులును; శ్రీ, సమేతుండు+ఐ= లక్ష్మీదేవితో కూడిన వాడై; విశేష కాంతి, స్ఫూర్తిన్‌+ఒలసి= గొప్పదైన వెలుగు 
యొక్క వ్యాప్తిచేత ఒప్పారి; పూర్ణ చంద్రు, చెలువు+తాల్చి= నిండు చందురుడి పొలుపు ధరించి; ఉన్నవానిన్‌= ఉన్న వాడిని, 
కుమారస్వామిని; ఉత్‌+పుల్ల, లోచన, కుముదులు+అగుచున్‌= బాగా వికసించిన తెల్లకలువలవంటి కన్నులు కలవారు జౌతూ; 
చూచిరి= తిలకించారు. 


తాత్పర్యం: అగ్నిహోత్రుడి పుత్రుడైన ఆ కుమారస్వామి నిడివి అయి ఎత్తెనభుజాలు కలవాడు. కవచాన్ని ధరించిన 
వాడు. దేదీప్య్వమానమైన వెలుగు వెల్లి విరిసిన ముఖం కలవాడు. మిక్కిలి ఎగ్రనైన వస్త్రాలు ధరించినవాడు. మణులు 
పొదిగిన బంగారు కిరీటం ధరించిన వాడు. నిండు జవ్వనం తొణికిసలాడుతున్నవాడు. సర్వ సద్గుణ విరాజితుడు. 
అట్టి అతడిని చూచి (ప్రేమించి, లక్ష్మీదేవి శరీరధారిణి అయి వచ్చి అతడిని చేరింది. ఆమె చేతిలో శృంగారకమలం 
విరిసి ఉంది. ఆ రీతిగా లక్ష్మీయుక్తుడై దేదీప్యమానంగా వెలుగొందుతున్న కుమారస్వామిని పూర్షచంద్రుడివలె 
సౌందర్యంతో ఒప్పారేవాడిని బుషులు వేల్పులు ఆనందంతో ఆశ్చర్యంతో తిలకించారు. 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అంత షష్టదివసంబు సంప్రాప్తం బయ్యె; నందు మహామునులందటు మహాసేను నతిభక్తిం బూజించి, 

కృతాంజలులై యిట్లనిరి. 222 
ప్రతిపదార్థం: అంతటన్‌= అటు పిమ్మట; షష్ట దివసంబు= ఆరవ రోజు; సంప్రాప్తంబు+అయ్యెన్‌= వచ్చింది; అందున్‌= 
అక్కడ; మహా, మునులు+అందజున్‌= గొప్ప బుషులు అందరున్నూ; మహాసేనున్‌= కుమారస్వామిని; అతిభక్తిన్‌= మిక్కిలి 
పూజ్యభావంతో; పూబించి= ఆరాధన చేసి; కృత+అంజలులు+ఐ= ఘటించిన కైమోడుపులు కలవారలై- నమస్కరించిన వారై; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: ఆ పిమ్మట ఆరవదినం వచ్చింది. అచట ఉన్న గొప్ప బుషులు కుమారస్వామిని భక్తితో ఆరాధించి, 
నమస్కారాలు చేసి ఈ విధంగా పలికారు. 


ఉ. “పుట్టిన యాజునాళులకు. బొంపిరివోయి జగంబు లన్నియున్‌ 

దట్టుండ వై జయించితి ముదంబుగ నీదు మహత్త్వ మెంతయుం 

జిట్టలు గాదె! యిట్టి యవిజేయుండ వింద్రపదంబు నీక కాం 

బట్టము గట్టి యేలుము కృపన్‌ మము నెల్లను వహ్నిసంభవా!' 223 
ప్రతిపదార్థం: వహ్నిసంభవా!= అన్నిహోత్రుడి కొడుకు వయిన ఓ కుమారస్వామీ!; పుట్టిన= జన్మించిన; ఆణు, నాళులకున్‌= 
ఆరు రోజులకు; పొంపిరి+పోయి= అతిశయించి; జగంబులు+అన్నియున్‌= లోకాలు అన్నింటిని; దట్టుండవు+ఐ= ధీరుడవై; 
ముదంబునన్‌= సంతోషంతో; జయించితి(వి)= గెలిచావు; నీదు, మహత్య్వము= నీ యొక్క గొప్పదనం; ఎంతయున్‌= 
మిక్కుటంగా; చిట్టలు+కాదె= అచ్చెరువు కొల్పేది కదా; ఇట్టి+అవిజేయుండవు= ఈ విధంగా ఓటమి చెందని వీరుడవు; ఇంద్ర 
పదంబు= ఇంద్రుడి యొక్క పదవి; నీకున్‌+అ+కాన్‌= నీకు మాత్రమే ఉండేటట్టుగా; పట్టము+కట్టి= పట్టాభిషేకం చేసి; 
మమున్‌+ఎల్లను= మమ్ముల నందరిని; కృపన్‌= దయతో; ఏలుము= పరిపాలించుము. 


తాత్పర్యం: 'అగ్నిదేవుడి పుత్రుడవైన కుమారస్వామీ! నీ మహిమ మిగుల ఆశ్చర్యకరమైనది. నీవు పుట్టిన ఆరురోజులకే 
అవలీలగా జగాలనన్నింటిని జయించావు కదా! నీవు అజేయుడవైన మహావీరుడవు. కాబట్టి ఇం(ద్రపదవిని అధిష్టించి, 
దయతో నీవు మమ్ములను అందరిని పరిపాలించుము'. 


వ. అనినం గ్రౌంచారి వారలం జూచి' యింద్రపదవి నుండువారి కెయ్యది కరణీయం? బని యడుగుటయు వా 
రిట్లనిరి. 224 


తాత్సర్యం: అని పలుకగా, కుమారస్వామి అక్కడ ఉన్నవారిని చూచి “ఇం(ద్రపదవిలో ఉండేవారు నెరవేర్చవలసిన 
పని ఏది?” అని (ప్రశ్నించగా, వారు ఇట్టా బదులు పలికారు. 


మ.  'బలముం దేజము నించి లోకము. గృపం బాలించు టర్కేందు భూ 
జల తేజు పవనాంబరంబులకు నస్టైర్యంబు గాకుండ ని 
శ్రలశక్తిస్టితి నీ(గి శిష్టజనరక్షాదుష్టశిక్షాసమా 
కలనం బింద్రపదస్థుం డౌ నతనికిం గర్తవ్యముల్‌ షణ్ముఖా! 225 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 821 


ప్రతిపదార్థం: షట్‌+ముఖా!= ఆరు మోముల దేవరా!; ఇంద్ర పదస్థుడు+దౌ= ఇంద్రుడి యొక్క పదవిలో ఉండే; అతనికిన్‌= 
అతడికి; బలమున్‌= శక్తిని; తేజమున్‌= వెలుగును; నించి= నింపి; లోకమున్‌= జగత్తును; కృపన్‌= దయతో; పాలించుట= 
ఏలుట; అర్క+ఇందు, భూ, జల, తేజస్‌+పవన+అంబరంబులకున్‌= సూర్యుడికి, చంద్రుడికి, భూమికి, నీటికి, అగ్నికి, గాలికి, 
ఆకసానికిన్నీ; అస్టైర్యంబు+కాకుండన్‌= చలనం లేకుండా, అనగా తిరంగా ఉండటానికై; నిశ్చల, శక్తి, స్టితిన్‌+ఈగ= 
చలించని సామర్థ్యం ఒసగి; శిష్ట జన రక్షా, దుష్ట, శిక్షా, సమ్‌+ఆకలనంబు= మంచివారిని రక్షించటం చెడ్లవారిని శిక్షించటం 

లు యె లు లె దె క్‌ యె 
జరుపుతుండటం; కర్తవ్యముల్‌= చేయవలసిన పనులు. 


తాత్సర్యం: 'ఆరుమోములదేవరా! ఓ కుమారస్వామీ! స్వీయసామర్థ్యం తేజస్సు లోకంలో నిలిపి, దుష్టులను 
శిక్షించటం శిష్ణులను రక్షించటం మూలంగా పరిపాలన చేయటం, పంచభూతాలు సూర్యచంద్రులు తిరంగా 
ఉండేటట్టు చూడటం ఇంద్రపదవి నధిష్టించేవాడు చేయదగిన పనులు. 


చ.  అనునెడ నింద్రు€ డిట్లనియె, 'నట్లయినం గడులెస్ప; దేవ! నీ 

వనిమిషనాయకత్వమునయం దభిషిక్తుండవై ముదంబుతో 

నను€ బని గొమ్ము నీదు కరుణన్‌ దొస( గెల్లను దీటి యుండెదన్‌; 

ఘనతర శౌర్యసారుండవు గావున నర్హుడ వింద్రలక్ష్మికిన్‌. 226 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అని చెప్పేటప్పుడు; ఇం(ద్రుడు= వేలుపుదొర; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
అట్టు+అయినన్‌= ఆ విధంగా జరిగితే (అనిన దేవతల (ప్రార్థన మేరకు కుమారస్వామి ఇంద్రపదవిని స్వీకరిస్తే); కడు= 
మిక్కిలి; లెస్స= మంచిది; దేవ!= ఓ కుమారస్వామీ!; నీవు; అనిమిష నాయకత్వమున+అందున్‌= దేవతల యొక్క నాయకత్వంలో; 
అభిషిక్తుండవు+ఐ= అభిషేకించబడిన వాడవు అయి (అభిషేకం ప్రభుత్వ లాంఛనం); ముదంబుతోన్‌= సంతోషంతో; ననున్‌= 
నన్ను; పని+కొమ్ము= పనులను చేయటానికై నియోగించుము; నీదు కరుణన్‌= నీ యొక్క దయవలన; దొసంగు+ 
ఎల్లను+తీజీ+ఉండెదన్‌= దోషాలు అన్నిటిని దాటిన వాడవై ఉండగలను; ఘనతర శౌర్యసారుండవు= గొప్పదైన పరాక్రమం 
యొక్క సారాన్ని పొందిన వాడవు; కావునన్‌; ఇంద్ర లక్ష్మికిన్‌= ఇంద్రపదవి యొక్క ఐశ్వర్యానికి; అర్హుండవు= తగిన వాడవు, 
యోగ్యుడవు. 


తాత్పర్యం: అనగా, ఇంద్రుడు ఈ విధంగా చెప్పాడు: 'దేవతలు చెప్పిన మాటలు బాగా ఉన్నవి. ఓ కుమారస్వామీ! 
నీవు దేవేంద్రపదవిలో అభిషిక్తుడవై నన్ను నీ భృత్యుడిగా ఏలుకొనుము. నేను నీ ఆజ్ఞప్రకారం నడచుకొనగలను. 
నాకంటె పరాక్రమంలో నీవు అధికుడవు కాబట్టి ఇం(ద్రపదవికి నీవే యోగ్యుడవు. 


వ. _ ఏను దేవేంద్రపదవి నుండ నోడుదు; నెట్లనిన భవదీయ తేజోవిశేషంబులు సూచి విస్మితులై కొందటు నీకు 
నింద్రపదవియందు వేడ్కపుట్టునట్లుగా నే మేనింజెప్పి నావలనం గొటిగామి కల్పించి, నీకును నాకును భేదంబు 
సేయం జూతురు; దానం జేసి నీవు కుపితుండవై నాయెడం గృపదప్పిన నెవ్వారికి వారింప నలవిగాదు; 
లోకభయంకరంబైన విగ్రహంబు ప్రవర్తిల్లు గావున నవశ్యంబును దివిజరాజ్యంబు నీక యొప్పించితి; మమ్మెల్ల 
నేలి కొ మ్మనినం గుమారుండు నవ్వుచు ని ట్లనియె. 227 


ప్రతిపదార్థం: ఏను= నేను; దేవ+ఇం[ద్ర, పదవిన్‌= వేల్పులకు (ప్రభువు అయిన ఇంద్రుని పదవిలో; ఉండన్‌+ఓడుదున్‌= 
ఉండుటకు జంకెదను; ఎట్టు+అనినన్‌= అందుకు కారణం ఏమి అని అడిగితే; భవదీయ, తేజస్‌+విశేషంబులు= నీయొక్క 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేదీప్యమైన గొప్పకాంతి మున్నగునవి; చూచి= అరసి; విస్మితులు+ఐ= అచ్చెరువు పొందిన వారై; కొందణు= కొంతమంది; 
నీకున్‌; ఇంద్ర, పదవి+అందున్‌= వేల్పులకు (ప్రభువుగా ఉండే పదవిలో; వేడ్క= ఆసక్తి; పుట్టునట్టుగాన్‌= కలుగునట్టుగా; 
ఏమి+ఏనిన్‌+చెప్పి= ఏదో ఒకటి కల్పించి పలికి; నా వలనన్‌= నాయందు; కొజగామి కల్పించి= లోటుపాటు నిరూపించి; 
నీకును, నాకును= నీకును నాకును మధ్య; భేదంబు+చేయన్‌+చూతురు= శత్రుత్వం ఏర్పడేటట్టు ప్రయత్నాలు చేయగలరు; 
దానన్‌+చేసి= అందువలన; నీవు; కుపితుండవు+ఐ= కోపం చెందిన వాడవై; నా+ఎడన్‌= నా యెడల; కృపన్‌+తప్పినన్‌= 
దయమాలితే, ఆగ్రహిస్తే; ఏ+వారికిన్‌= ఎట్టి వారికినైనను; వారింపన్‌= ఆపుటకు; అలవి+కాదు= శక్యం కాదు; లోక, 
భయంకరంబు+ఐన= లోకానికి అంతటికీ భయం కలిగించేది అయిన; విగ్రహంబు= కయ్యం; (ప్రవర్తిల్లున్‌= ఏర్పడుతుంది; 
కావునన్‌= కాబట్టి; అవశ్యంబును= తప్పనిసరిగా; దివిజ రాజ్యంబు= దేవతల ఏలుబడి; నీకున్‌+అ= నీకు ఒక్కడికే; 
ఒప్పించితిన్‌= సమర్పించాను; మమ్మున్‌+ఎల్లన్‌= మమ్మలిని అందరిని (వేల్పుల నందరిని); ఏలి కొమ్ము= పరిపాలించుకొమ్ము; 
అనినన్‌= అని చెప్పగా; కుమారుండు= కుమారస్వామి; నవ్వుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'నేను దేవేంద్రపదవిని ఇక అధిస్టింప జాలను. ఎందుకంటే దేదీప్యమానమైన నీ తేజస్సు చూచి, 
అచ్చెరువు పొందిన కొంతమంది నీవే దేవతలకు తగిన ప్రభుడవు అని చెప్పి, నీకు దేవేంద్రపదవిపై అభిలాష 
కలిగేటట్లు చూడగలరు. అప్పుడు నామీద నీకు ఆగ్రహం ఏర్పడవచ్చును. అప్పుడు నీవు నాపై పరాక్రమించిన, నిన్ను 
ఆపగల వార లెవరు? మనమధ్య ఏర్పడే శత్రుత్వం జగత్తుకు వినాశకరం. అందుచేత నీకును, నాకును, లోకానికి 
మేలు కలుగ వలెననే మంచిఉద్దేశంతో ఈ దేవలోక రాజ్యాన్ని నీకు సమర్పించటానికి ఉద్యమించాను. నన్ను, నాతోడి 
వేల్పులను దయతో పరిపాలించుము” అని దేవేంద్రుడు అభ్యర్థించాడు. ఆ మాటలు విని ఆదరాభిమానాలు 
సూచించే నవ్వుతో కుమారస్వామి ఇట్టా బదులు పలికాదు. 
ఉ. 'అట్టివి యేల పుట్టు? నమరాధిప! నీవ జగత్ర్రభుండ వై 

యిట్టల మైన తేజము వహించి సుఖంబున నుండు; మేను నీ 

చుట్టమనై భుజాబలము సొంపున నీ కెలసంబు దీర్ణెదం; 

జట్టన నన్ను. బంపుము భృశంబుగ నెయ్యది కార్య మిత్తటిన్‌?' 228 
ప్రతిపదార్థం: అమర+అధిప!= ఓ దేవేంద్రుడా!; అట్టివి= అటువంటివి - అనగా చెప్పుడుమాటలవలన మనమధ్య ఏర్పడే 
విభేదాలు; ఏల= ఎందువలన; పుట్టున్‌?= కలుగుతాయి; నీవు+అ= నీవు మాత్రమే; జగత్‌+(ప్రభుండవు+ఐ= లోకాలను 
పరిపాలించే రాజువుఅయి; ఇట్టలము+ఐన= హెచ్చు అయిన; తేజము= దేదీప్యమానమైన కాంతి; వహించి= ధరించి; 
సుఖంబునన్‌+ఉండుము= సౌఖ్యాన్ని అనుభవించుము; ఏను= నేను; నీ చుట్టమను+ఐ= నీ యొక్క బంధువును ఐ; భుజా, 
బలము, సొంపునన్‌= పరాక్రమం యొక్క సొగసుచేత; నీ కెలసంబు= నీ యొక్క పని; తీర్చెదన్‌= నెరవేరుస్తాను; చట్టనన్‌= 
శీఘ్రంగా; నన్నున్‌= నన్ను; పంపుము= నియోగించుము; ఈ+తటిన్‌= ఈ సందర్భాన; భృశంబుగన్‌= వేగంగా; కార్యము= 
నెరవేర్చవలసిన పని; ఎయ్యది= ఏది? 


తాత్సర్యం: 'ఓ దేవేంద్రా! చెప్తుడుమాటలవలన నీకును నాకును మధ్య శత్రుత్వం ఎన్నటికిని ఏర్పడదు. నీవు 
మనస్సులో ఎట్టి సంకోచాన్ని పెట్టుకొనవలదు. నీవు గొప్ప తేజస్సు కలవాడవు. అనుభవజ్ఞుడవు. పరిపాలనలో 
సామర్థ్యం ఉన్నవాడివి. నీవే దేవలోకాన్ని నిశ్చితంగా ఏలుకొనుము. నేను నీకు బంధువుగా నీ అండ నిలిచి నా 
పరా(క్రమం (ప్రదర్శించి నీ పనులను నిర్వహించగలను. ఇప్పుడు అవశ్యం నెరవేర్చదగిన కర్తవ్యాన్ని సూచింపుము. 
వెంటనే నెరవేర్చగలను”. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


823 
చ. అనవుడు సంతసిల్లి యత డాతని కిట్లను 'నట్టు లైన నీ 
పనుపున నేను సత్యహితభాషణ! యింద్రపదంబునందు ని 
ల్లి నెగడువా(డ నైతి; సురసేనల కెల్లను నాయకుండ వై 
ఘనభుజ! నీవు సత్కప జగద్ధయమోచన మాచరింపవే! 229 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అతండు= (దేవేంద్రుడు); సంతసిల్లి= సంతోషించి; ఆతనికిన్‌= (కుమారస్వామికి); 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; సత్యహిత భాషణ!= నిజంగా మేలొనగూర్చునట్టి దానిని వచించేవాడా, ఓ కుమార 
స్వామీ!; అట్టులు+ఐనన్‌= ఆ విధంగా అయితే; (అనగా నీవు చెప్పినట్టుగా నీవు నాకు బంధువుగా ఉండి, నాకు అండగా 
నిలిస్తే; నీ పనుపునన్‌= నీ అనుమతి చొప్పున; ఏను= నేను; ఇంద్ర, పదంబు నందున్‌= దేవేంద్ర పదవిలో; నిల్చి= ఉండి; 
నెగడువా(డన్‌+ఐతిన్‌= ఒప్పునట్టివాడను అయినాను; ఘన, భుజ!= గొప్ప బాహువులు కలవాడా! మిక్కుటమైన పరాక్రమం 
కలవీరుడా!; సుర, సేనలకున్‌+ఎల్లను= సమస్తమైన వేల్పుల భటులకు; నాయకుండవు+ఐ= నేతవు అయి-సేనాధిపతివై; నీవు; 
సత్‌+కృపన్‌= మంచి దయతో; జగత్‌+భయ, మోచనము= లోకానికి ఏర్పడిన భీతిని తొలగించటం; ఆచరింపవే!= చేయవా! 
(చేయుము). 


తాత్సర్యం: అని కుమారస్వామి చెప్పాడు. ఆ మాటలు విని దేవేంద్రుడు మిక్కిలి సంతసించాడు. అంతట 
దేవేంద్రుడు కుమారస్వామితో ఈ విధంగా అన్నాడు: “సత్యాన్ని వచించేవాడా! నామేలు కోరి వచించేవాడా! నీ 
మాటలు విశ్వసించి నీ అనుమతి చొప్పును నేను ఈ దేవేంద్రపదవిలో ఉండటానికి అంగీకరిస్తున్నాను; గొప్ప 
పరా(క్రమంగల మహాబాహుడా! నీవు దేవతా సైన్యానికి నాయకుడవై, సర్వసేనాపతివై పరాక్రమ ప్రాభవంతో లోకంలో 
ఏర్పడి ఉన్న భయాన్ని తొలగించటానికి దయతో పూనుకొనుము”. 


వ. అనిన గుమారుండు మరుతృతి కిట్లనియె. 230 
తాత్సర్యం: అనగా కుమారస్వామి దేవేంద్రుడితో ఇట్లా అన్నాడు. 


ఉ. “నీకు(బ్రియంబుగా భవదనీకినికిం బతి నయ్యెదన్‌ భుజో 
త్సేకపటుప్రభావము లజేయములై పెనుపొందం బేర్ణి ఘో 
రాక్ళతు లైన నీ రిపుల నందటి( దున్మెద సర్వలోక ర 
క్షాకరణైకవృత్తి నవికల్పుండ నయ్యెద(; గట్టు పట్టమున్‌'. 231 


ప్రతిపదార్థం: నీకున్‌+పియంబుగాన్‌= నీకు సంతోషం కలిగేటట్టుగా; భవత్‌+అనీకినికిన్‌= నీ సైన్యానికి; పతిన్‌= భర్తను; 
అయ్యెదన్‌= జౌతాను; భుజ+ఉత్సేక, పటు, ప్రభావములు= భుజ పరాక్రమంయొక్క గొప్ప మహిమలు; అజేయములు+ఐ= 
గెలవటానికి వీలు లేనివై; పెనుపు+ఒందన్‌= అతిశయించగా; పేర్చి= విజృంభించి; ఘోర+ఆకృతులు+ఐన= వెజపు గొలుపే 
రూపాలు కలవారైన; నీ, రిపులన్‌+అందజున్‌= నీ యొక్క శత్రువులను అందరను; తున్మెదన్‌= సంహరిస్తాను; సర్వ, లోక, 
రక్షా, కరణ+ఏక, వృత్తిన్‌= సమస్తమైన జగత్తును కాపాడే కార్యంలో మాత్రమే దీక్ష కలవాడనై; అవికల్పుండన్‌+అయ్యెదన్‌= 
సందేహం లేనివాడను కాగలను; పట్టమున్‌= (సర్వసేనాపతి పదవికి) అధికారాన్ని; కట్టు(ము)= నిబంధించునది. 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని ఇంద్రుడు పలుకగా, కుమారస్వామి ఇట్లా సమాధానం చెప్పాడు: “నీకు సంతుష్టి కలిగేటట్లుగా 

నేను నీ సర్వసైన్యాధిపత్యాన్ని వహించగలను; గొప్పపరా(క్రమం (ప్రదర్శించి వెజపు గొలిపే నీ శత్రువుల నందరిని 

సంహరించగలను; నిస్సంశయంగా విశ్వశ్రేయాన్ని ఒనగూర్చగలను. దీనికి తిరుగు లేదు. ఇక, నీ సర్వసేనాపతిగా 
నాకు పట్టం గట్టుము”. 

వ. అనిన నతిప్రీతుం డగుచు( బురుహూతుండు సకలసురమునిగణసమేతుండై తత్‌క్షణంబ కుమారునకు 
నఖిలదేవసేనాధిపత్యంబునం దభిషేకం బొనరించె; మునివరుల జయజయ శబ్దంబులు నమరుల సింహ 
నాదంబులుం గిన్నర గంధర్వగానంబులు మంగళతూర్యరావంబులు నప్పరో నర్తనంబులు( గల్పతరు కుసుమ 
వర్షంబులు సమకాలప్రవృత్తంబు లయ్యెం; బరార్థ్యభూషణమణిప్రభాలంకృతంబైన కుమారు మౌళిభాగంబున 
నుజ్జ్వలంబైన ధవళాతపత్రంబు సురగిరిశిఖరోపరిగతం బగు శరచ్చంద్ర బింబంబు ననుకరించు చుండె; 
నట్టియెడ. 232 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతి ప్రీతుండు+అగుచున్‌= మిక్కిలి సంతుష్టిని చెందినవాడు జౌతూ; పురుహూతుండు= 
దేవేంద్రుడు; సకల, సుర, ముని, గణ, సమేతుండు+ఐ= సమస్తమైన వేల్పులయొక్క మునుల యొక్క సమూహాలతో కూడిన 
వాడై; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే - వెను వెంటనే; కుమారునకున్‌= కుమారస్వామికి; అఖిల, దేవ, సేనా+ఆధిపత్యంబు 
నందున్‌= సమస్తమైన వేల్పులయొక్క సర్వసేనాపతి పదవిలో; అభిషేకంబు+ఒనరించెన్‌= లాంఛనమైన స్నానాన్ని చేయించాడు; 
మునివరుల జయజయ శబ్దంబులున్‌= బుషులలో శ్రేష్టులైనవారు పలికిన ఆశీర్వాదాన్ని సూచించే జయం జయం అనే 
మాటలును; అమరుల, సింహనాదంబులున్‌= వేల్పులు సంతోషంతో చేసిన సింహగర్దనలవంటి కేకలును; కిన్నర, గంధర్వ 
గానంబులు= కిన్నరులు, గంధర్వులు పాడిన పాటలును; మంగళ, తూర్య, రావంబులున్‌= శుభాన్ని సూచించే వాద్యధ్వనులును; 
అప్పురస్‌+నర్తనంబులున్‌= దేవవేశ్యలు చేసిన నాట్యాలున్ను; కల్ప, తరు, కుసుమ వర్షంబులున్‌= వేలుపు చెట్లనుండి కురిసిన 
పూలజల్టులున్ను; సమకాల ్రవృత్తంబులు+అయ్యెన్‌= ఒకే సమయంలో ఏర్పడ్డాయి; పరార్థ్య, భూషణ, మణి, (ప్రభా+ 
అలంకృతంబు+ఐన= (శ్రేష్టాలైన నగల యందలి మణులయొక్క కాంతులచేత అలంకరించబడిన; కుమారు, మౌళి, భాగంబునన్‌= 
కుమారస్వామియొక్క శిరస్సు పైభాగాన; ఉత్‌+జ్వలంబు+ఐన= మిక్కుటంగా వెలుగొందుతున్న; ధవళ+ఆతప(త్రంబు= తెల్లని 
గొడుగు; సుర, గిరి, శిఖర+ఉపరి, గతంబు+అగు= వేల్పుకొండ యొక్క పై భాగానికి చేరిన; శరత్‌+*చంద్ర, బింబంబున్‌= 
శరత్కాలంలో కనబడే చంద్రమండలాన్ని; అనుకరించుచున్‌+ఉండెన్‌= సరిపోలుతున్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ మాటలు విని దేవేంద్రుడు మిక్కిలి ఆనందించాడు. అతడు వెనువెంటనే వేల్పులతో మహర్షులతో 
కూడి కుమారస్వామిని సర్వసైన్యాధిపతిగా నియమించి అభిషేకించాడు. దేవర్షులు జయజయధ్యానాలతో కుమారస్వామిని 
ఆశీర్వదించారు. వేల్పులు సింహనాదాలు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కిన్నరులు, గంధర్వులు పాటలు 
పాడారు. దేవకన్యకలు నాట్యం చేశారు. కల్పవృక్షాలు పువ్వులను వర్షించాయి. ఇవి అన్నీ ఏకకాలంలోనే జరిగాయి. 
అప్పుడు కుమారస్వామి శిరస్సుమీద నవరత్నాలతో పొదుగబడిన విలువైన ఆభరణాలు వెలుగొందాయి. ఆతడి 
శిరస్సుపై ప్రకాశించే తెల్లనిగొడుగు శరత్కాలంలో మేరుపర్వతశిఖరంమీద ఉదయించిన చంద్రబింబంవలె 
ప్రకాశించింది. ఆ సమయంలో. 


విశేషం: కిన్నరులు= అశ్వముఖాలు నరశరీరాలూ కలవారు. దేవతలలో ఒక తెగ. గంధర్వులు= వేల్పులలో ఒక తెగ. 
గాయకులు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 825 


ఈశ్వరుండు గుమారస్వామియొద్దకు వచ్చుట (సం. 3-218-25) 


శా. నానాసిద్దగణంబు గొల్వ బరమానందంబునం జంద్ర రే 
ఖా నవ్యాంచితమౌళి భూరిభుజగాకల్పోజ్జ్వలాకారుC డీ 
శానుం డానతశంకరుండు గిరిజాసంయుక్తు(డై వచ్చె. ద 
త్ఫేనానిం బ్రియాసూను షణ్ముఖుని వీక్షింపం గడుం బ్రేమతోన్‌. 233 


ప్రతిపదార్థం: చంద్ర, రేఖా, నవ్య+అంచిత, మౌళి= చం(ద్రవంకచేత (క్రొత్తగా ఒప్పారు నట్టి శిరం కలవాడు- శివుడు; 
ఈశానుండు= శివుడు; ఆనత శంకరుండు= వినయంతో నమస్కరించువారలకు శుభం కలిగించేవాడు; నానా, సిద్ద, 
గణంబు= పెక్కుమంది సిద్దుల సముదాయం; కొల్వన్‌= సేవించగా; పరమ+ఆనందంబునన్‌= గొప్పదైన సంతోష తన్మయత్వంతో; 
భూరి, భుజగ+ఆకల్ప+ఉత్‌+జ్వల+ఆకారుండు= గొప్పవైన పాములచేత అలంకరించబడి మిక్కిలి (ప్రకాశించే ఆకారం 
కలవాడు- అనగా భుజగభూషణుడైన శివుడు; గిరిజా+సంయుక్తుండడు+ఐ= పార్వతీదేవితో కూడిన వాడై; తద్‌+సేనానిన్‌= ఆ 
సేనాధిపతి అయిన కుమారస్వామిని; ప్రియ, సూనున్‌= అనుగు కొడుకును; షట్‌+ముఖునిన్‌= ఆరుముఖాలు కలవాడిని; 
వీక్షింపన్‌= చూడటం కొరకై; కడున్‌= మిక్కిలి; గ్రేమతోన్‌= అనురాగంతో; వచ్చెన్‌= అరుదెంచాడు. 


తాత్పర్యం: బాలచం(ద్రధరుడు భక్తులకు శుభం కలిగించేవాడు, నాగభూషణుడు అయిన ఈశ్వరుడు సిద్దగణాలు 
తనను సేవిస్తూ ఉండగా, పార్వతీసమేతుడై తన కుమారుడైన షణ్ముఖుడిని చూడటానికై ప్రేమతో అరుదెంచాడు. 


విశేషం: (1) సిద్దులు = అణిమాదులైన అష్ట సిద్దులు కలిగిన దివ్యపురుషులు. (2) కుమారస్వామి శివుడి పుత్రుడైన కథ. 

పార్వతీ పరమేశ్వరులు శృంగారమందిరంలో ఉండగా అగ్నిదేవుడు 'బల్లి రూపంలో గోడపై నక్కిఉన్నాడు. ఆ బల్లిని చూచి 

పార్వతీదేవి ఇంచుక సంచలించినపుడు శివుడికి రేతఃస్థలన మైనది. అప్పుడు శివు డాగ్రహించి ఆ రేతస్సును ఆ బల్లి నోటిలో 
పోశాడు. అగ్నిహోత్రుడు ఆ వీర్యాన్ని భరించజాలక ఆవేదనపడుతూ తదుపరి మునిపత్నులను వలచాడు. స్వాహాదేవి 
సంగ్రహించిన రేతస్సుకు మాతృక శివుడే, ఈ విధంగా షణ్ముఖుడు ఈశ్వరుడికి ప్రియపు(త్రుడు. 

వ. ఇట్లువచ్చి మహాదేవుండు మహాసేనుం గౌంగిలించుకొని యతనికి విశ్వకర్మ నిర్మితంబును హేమమయంబును 
నయిన పుష్పమాలిక యొసంగే' నని చెప్పిన విని ధర్మజుండు 'కుమారుండు రుద్రాంశజు దని చెప్పుదు; 
రదియె?' ట్లనిన మార్మండేయుండు పాండవేయున కిట్లనియె; “వినుము; రుద్రుండు మున్ను వీర్యంబు 
వహ్నియందు సంగ్రహించిన. దత్తేజోవిశేషంబునం జేసి పావకుండు గుమారు నుత్పాదించె; నదియునుం 
గాక, యగ్ని రుద్రుం డని వేదవిదు లైన విప్రలవలన వినంబడు; నట్లగుటం గుమారుండు వహ్నిసంభవుండును, 
రుద్రసూనుండును నని చెప్పంబడియె; నగ్నిభ్రామిని గృత్తికాఖ్యలైన మునిపత్ను లార్వుర రూపంబులు గైకొని, 
ప్రియ సమాగమంబు సలిపి శ్వేతశైలంబున రేతస్‌స్మందంబు సేయుటం బ్రభవించినవాండు గావున. గార్తికేయ 
స్కంద నామంబులం బరంగి' నని చెప్పి యిట్లనియె. 234 

ప్రతిపదార్థం: మహాదేవుండు= పరమశివుడు; ఇట్టు= ఈ రీతిగా; వచ్చి= అరుగుదెంచి; మహాసేనున్‌= కుమారస్వామిని; 

కౌంగిలించుకొని= ఆశ్లేషణం చేసి; అతనికిన్‌= ఆ కుమారస్వామికి; విశ్వకర్మ, నిర్మితంబును= విశ్వకర్మచేత చేయబడినట్టిదియును; 


హేమ, మయంబును= బంగారంతో కూడినట్టిది; అయిన= అయినట్టి; పుష్ప, మాలిక= పూలదండ; ఒసంగెన్‌= ఇచ్చాడు; 
అని చెప్పినన్‌; విని; ధర్మజుండు; కుమారు(డు= కుమారస్వామి; రు[ద్ర+అంశజుండు= రుద్రుడి యొక్క అంశతో జన్మించినవాడు; 


క్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


అని చెప్పుదురు= అంటూ (పెద్దలు) వచిస్తారు; అది+ఎట్టు+అనినన్‌= అది ఏ విధంగా చెల్లును అని అడుగగా; 
మార్కండేయుండు= మార్కండేయుడు అనే బుషి పాండవేయునకున్‌= పాండురాజు కొడుకైన ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు; వినుము= ఆలకింపుము; మున్ను= పూర్వం; రుద్రుండు= శివుడు; వీర్యంబు= (తన) శుక్లం; 
వహ్ని+అందున్‌= అగ్ని లోపల; సం(గ్రహించినన్‌= నిక్షేపించగా; తద్‌+తేజస్‌+విశేషంబునన్‌+చేసి= ఆ గొప్ప శుక్లం వలన; 
పావకుండు= అగ్నిహో(త్రుడు; కుమారున్‌= కుమారస్వామిని; ఉత్సాదించెన్‌= పుట్టించాడు; అదియున్‌+కాక= అంతమాత్రమే 
కాక; అగ్ని= అగ్నిహోత్రుడు; రుద్రుండు+అని= శివుడు అని; వేద విదులు+ఐన= వేదాల అర్థం తెలిసిన వారైన; విప్రుల 
వలనన్‌= బ్రాహ్మణుల నుండి; వినంబడున్‌= తెలుస్తున్నది; అట్టు+అగుటన్‌= కాబట్టి; కుమారుండు= కుమారస్వామి; వహ్ని, 
సంభవుండును= అగ్నిహోత్రుడివలన పుట్టినట్టివాడున్నూ; రుద్ర సూనుండును= శివుడి యొక్క కొడుకున్నూ; అని చెప్పంబడియెన్‌= 
అంటూ చెప్పబడింది; అగ్నిభామిని= అన్నిహోత్రుడి భార్య; కృతికా+ఆఖ్యలు+ఐన= కృత్తికలు అనే పేరు కల వారైన; ముని, 
పత్నులు= బుషుల భార్యలు; ఆర్వుర, రూపంబులు= ఆరుగురి ఆకారాలు; కైకొని= స్వీకరించి; ప్రియ, సమాగమంబు+సలిపి= 
భర్త పొందును అనుభవించి; శ్వేత శెలంబునన్‌= శ్వేతశైలం (తెల్లని కొండ) అనే పేరుగల కొండపై; రేతస్‌+స్కందంబు= 
శుక్గాన్ని సంగ్రహించటం; చేయుటన్‌= చేయటంవలన; ప్రభవించినవాండు= జన్మించినవాడు; కావునన్‌= కాబట్టి; కార్తికేయ, 
స్కంద, నామంబులన్‌= కార్తికేయుడు, స్కందుడు- అనే పేరులతో; పరగాౌన్‌= ఒప్పారినాడు; అని చెప్పి= అని వచించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్సర్యం: ఈ విధంగా పరమశివుడు వచ్చి మహాసేనుడైన షణ్ముఖుడిని కౌగిలించుకొని అతడికి విశ్వృకర్మచేత 
చేయబడిన బంగారు పూలదండను బహూకరించాడు. మార్కండేయుడు ఆ కథ వినిపించగా, ధర్మరాజు మరొక 
ప్రశ్నవేశాడు. మార్కండేయ మహామునీ! కుమారస్వామి రుద్రుడితేజస్సువలన పుట్టినవాడని పెద్దలు చెప్పుతారుకదా! 
మీరు చెప్పిన గాథవలన అతడు అగ్నిహోత్రుడి పుత్రుడని తేలింది. దీనిని సమన్వయించటం ఎట్లా? అని. అప్పుడు 
మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “వినుము. పూర్వం శివుడు తన వీర్యాన్ని 
అన్నిహోత్రుడియందు నిక్షేపించాడు. ఆ శివశుక్షంవలన అగ్నిహోత్రుడు కుమారస్వామిని కన్నాడు. అంత మాత్రమే 
కాక వేదాల అంతరార్థం తెలిసిన బ్రాహ్మణ పండితోత్తములు అగ్నిని రుద్రుడని కూడా చెప్పుతారు. అందుచేత 
కుమారస్వామి అగ్నిహోత్రుడి పుత్రుడు; శివుడి కుమారుడు అని చెప్పవచ్చును. అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి 
కృత్తికలు అనే పేరులు కల బుషిపత్నుల రూపాలు ధరించి, భర్శవాల్లభ్యాన్ని అనుభవించి కన్నపుత్రుడు కనుక, 
కుమారస్వామికి కార్తికేయుడు అనే పేరు సార్ధకమైనది. అగ్నిభార్య తన పతియొక్క రేతస్సును స్కందం చేయటం 
వలన ఉద్భవించిన కుమారుడు కనుక అతడికి స్కందుడు అనే” మరియొక పేరు ఏర్పడింది. 


విశేషం: (1) కుమారస్వామి శివుడికుమారుడు అనటానికి ఆధారమైన గాథ 233 పద్యం చివర విశేషాంశ వివరణలో 
అనుశీలించేది. (2) కార్తికేయు(డు= కృత్తికలకు పుట్టినవాడు. ఇందు జ్యోతిష విశేషం ఉల్లేఖించబడింది. (ప్రస్తుతం (ప్రచారంలో 
ఉన్నది అశ్విన్యాది నక్షత్ర పరిగణనం. విషువత్తు సంచలనంవలన ఒకానొకప్పుడు కృత్తికాది నక్షత్ర పరిగణనం ఏర్పడింది. 
భారతంలోని కుమారస్వామిగాథను పరిశీలిస్తే ప్రాచీనభారతీయులు సాధించిన లోకోత్తరజ్యోతిషపరిజ్ఞానం స్వయంవ్యక్తం 
కాగలదు. 


తే. అప్పు డింద్రుండు మున్ను దా నబ్దభవు ని; యోగమున సురక్షితముగ నునిచినట్టి 
దేవసేనకు( గన్యకాతిలకమునకు( । జెలువముగ నలంకారంబు సేయం బనిచి. 235 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 827 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఇంద్రుండు= దేవేంద్రుడు; మున్ను= లోగడ; తాన్‌= తాను; అబ్బభవు, నియోగమునన్‌= 
(బ్రహ్మదేవుడి ఆనతి చొప్పున, సురక్షితముగన్‌= క్షేమంగా; ఉనిచినట్టి= ఉంచినటువంటి; దేవసేనకున్‌= దేవసేన (అనెడి); 


కన్యకా, తిలకమునకున్‌= కన్నెలలో ఉత్తమోత్తమురాలు అయిన దానికి; చెలువముగన్‌= అందచందాలు ఒనగూడేటట్టుగా; 
అలంకారంబు= ఆభరణాలతో ఆహార్యం; చేయన్‌+పనిచి= చేయటానికి ఆజ్ఞాపించి. 


తాత్సర్యం: ఆ సమయంలో, అది మంచి అవకాశమని భావించి, ఇంద్రుడు లోగడ తాను, బ్రహ్మదేవుడి ఆనతిచొప్పున 
సురక్షితంగా సాకుతున్న దేవసేన అనే కన్యారత్నాన్ని అలంకరించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు. 


వ. సముచిత ప్రకారంబున నచ్చటికి. దెప్పించి కుమారుం జూచి 'యిక్కన్నియ భవదర్దం బై పరమేష్టిచేత 
సృజియింపంబడియెం గావున నివ్వరవర్ణినిం బరిగ్రహింపు' మనిన న ప్పార్వతీనందనుండు మందస్మిత 
సుందర వదనారవిందుం డయి యమ్ముహూర్తంబునందు. 236 


ప్రతిపదార్థం: సముచిత ప్రకారంబునన్‌= తగిన మర్యాద చొప్పున; అచ్చటికిన్‌= ఆచోటికి; తెప్పించి= వచ్చునట్టుగా చేసి; 
కుమారున్‌+చూచి; కుమారస్వామిని చూచి; ఈ+కన్నియ; భవత్‌+అర్థంబు+ఐ= నీ కొరకై; పరిమేష్టిచేతన్‌= (బ్రహ్మదేవుడిచేత; 
సృజియింపంబడియెన్‌= సృష్టించబడింది; కావునన్‌= కాబట్టి; ఈ+వరవర్షినిన్‌= ఈ అన్నులమిన్నను (ఈ అమ్మాయిని); 
పరి(గహింపుము= పెండ్లాడుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+పార్వతీ నందనుండు= కుమారస్వామి; మందస్మిత, సుందర, 
వదన+అరవిందుండు+అయి= చిరునవ్వుచేత అందం చేకూర్చబడిన పద్మం వంటి ముఖం గలవాడై; ఆ ముహూర్తంబు 
నందున్‌= ఆ లగ్నంలో. 


తాత్సర్యం: దేవేంద్రుడు ఆ సమయానికి తగిన మర్యాదతో సాలంకృత అయిన దేవసేనను అచటికి తెప్పించి 
కుమారస్వామితో ఇట్లన్నాడు: “ఈ సుందరిని ప్రత్యేకంగా నీ కోసమే (బ్రహ్మదేవుడు సృష్టించాడు. కాబట్టి నీవు 
లోకోత్తర సౌందర్యవతి అయిన ఈ కన్యకను వివాహమాడుము.” అంతట చిరునవ్వులు వెల్లివిరిసిన మొగంతో 
పార్వతీనందనుడైన కుమారస్వామి ఆ శుభలగ్నంలో 


ఉ. మానిత విక్రమోజ్వలుండు మంగళతూర్యనినాద మొప్ప( దే 
జోనిధి వహ్నిసాక్షిగ విశుద్దవిధిజ్జుడు దేవమంత్రి మం 
ఫే స్మ స్టో 
త్రానుగమం బొనర్చ(గ బ్రియం బెసలార వరించె. జారుప 
ద్మానన దేవసేన గరియాన( గరగ్రహణ ప్రయుక్తితోన్‌. 237 


ప్రతిపదార్థం: మానిత, విక్రమ+ఉత్‌+జ్వలు(డు= కొనియాడబడిన శౌర్యం చేత మిక్కిలి వెలుగొందేవాడు; తేజోనిధి= 
(తేజస్‌+నిధి) దేదీప్యమానమైన కాంతికి నెలవైన వాడు; మంగళ, తూర్య, నినాదము+ఒప్పన్‌= శుభాన్ని (ప్రకటించే వాద్యాల 
ధ్వనులు విలసిల్లగా; విశుద్ద, విధిజ్ఞండు= నిర్మల మైన శాస్త్ర సూత్ర విధానం తెలిసినవాడు; దేవమంత్రి= దేవతలకు మంత్రి 
అయినవాడు (బృహస్పతి); మం(త్ర+అనుగమంబు+ఒనర్స(గన్‌= వేద బుక్కులు వల్లించబడుతుండగా; చారు పద్మ+ఆననన్‌= 
అందమైన పద్మం వంటి మొగం కలదానిని; కరియానన్‌= ఏనుగు నడక వంటి నడక కలదానిని; దేవసేనన్‌= దేవసేనను; 
వహ్ని సాక్షిగన్‌= అగ్ని సాక్షిగా; కర, గ్రహణ, ప్రయుక్తితోన్‌= చేతిని చేతితో పట్టుకొనే చక్కని విధానంతో; ప్రియంబు+ఎసలారన్‌= 


సంతసం పొంగులు వారగా; వరించెన్‌= పెండ్డాడాడు. 


ia శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గొప్ప శౌర్యం కలవాడు. దేదీప్యమానమైన కాంతికి ఆకరమైనవాడు, శాస్తసూత్రాలు విధించిన పద్దతి 
నెరిగినవాడు, అగ్ని సాక్షిగా, వైదిక మంత్రాలు చదువబడుతుండగా, కుమారస్వామి సంతోషం తన మనసులో 
ఉప్పాంగుతుండగా లోకోత్తరసౌందర్యరాశి అయిన దేవసేనను పాణిగ్రహణం చేసికొన్నాడు. 


విశేషం: ఈ పద్యంలో రెండు ముఖ్యాంశాలు ఉన్నవి. (1) వివాహ సంప్రదాయం: వహ్నిసాక్షికం మం(త్ర పూతం, శాస్త్ర విధ్యుక్తం 
అని ఎజ్జన పేర్కొనటం (2) పాణి [గ్రహణం= వివాహం; వైవాహిక విధికి పాణిగ్రహణానికి అవినాభావ సంబంధం ఇచ్చట 
సుస్పష్టంగా పేర్కొనబడింది. 
ఆ. _ గుహుడు దేవసేన గోరి పెండిలి యైన | యాదినంబు షష్టి యగుట జేసి 

యర్దనీయ మయ్యె నాదివసంబు లో | కముల నెల్ల వెలసె గారవమున. 238 
ప్రతిపదార్థం: గుహుండు= కుమారస్వామి; దేవసేనన్‌= దేవసేన (అనే కన్యకను; కోరి= అభిలషించి; పెండిలి+ఐన= 
వివాహమాడిన; ఆ దినంబు= ఆ రోజు; షష్టి= (ఆరవతిథి); అగుటన్‌+చేసి= కావటం వలన; ఆ దివసంబు= ఆ రోజు; 


అర్చనీయము+అయ్యెన్‌= పూజించదగింది అయింది; లోకములన్‌+ఎల్లన్‌= అన్ని లోకాలలో; గారవమునన్‌= గొప్పతనంతో; 
వెలసెన్‌= ఒప్పారింది. 


తాత్సర్యం: కుమారస్వామి అనురాగంతో దేవసేనను వరించి, పెండ్లాడిన దివసం షష్టి కావటం చేత లోకంలో ఆ 
రోజు (షష్టి పూజించదగిన రోజు అయింది. 


విశేషం: నేటికిని భారతదేశంలో స్కందషష్టి - లేదా- సుబ్రహ్మణ్య షష్టి పండుగగా జరుపబడుతున్నది. 
క. ఏ దినమునందు షణ్ముఖు । శ్రీదేవి వరించె. గమలచిహ్నితకర యై 

యా దివసము పంచమి లో । కాదరణీయంబు లక్ష్మి కాస్పద మయ్యెన్‌. 239 
ప్రతిపదార్థం: ఏ దినము నందున్‌= ఏ రోజున; శ్రీదేవి= లక్ష్మీదేవి కమల, చిహ్నిత, కర+ఐ= పద్మాలను పూనిన 
చేతులుగలదై; షట్‌+ముఖున్‌= ఆరు మొగాల దేవరను- కుమారస్వామిని; వరించెన్‌= అనురాగంతో స్వీకరించిందో; ఆ 


దివసము= ఆ రోజు; పంచమి= (అయిదవ తిథి); లోక+ఆదరణీయము= లోకాలచేత ఆదరించ దగింది; లక్ష్మికిన్‌= శ్రీదేవికి; 
ఆస్పదము+అయ్యెన్‌= నెలవు అయింది. 


తాత్సర్యం: ఏ రోజున లక్ష్మీదేవి చేతులలో కమలాలను ధరించి కుమారస్వామిని వరించిందో ఆ రోజు పంచమి, 
ఆ తిథి లోకాలన్నింటికి ఆదరించదగినదైంది. లక్ష్మికి నెలవు అయింది. 


వ. ఇట్లు విహితమంగళాచారుం డయిన కుమారు పాలికిం జనుదెంచి నిజభర్తలచేతం బరిత్యక్తలైన ముని 
భార్యలార్వురు నధికదైన్యవివర్ణవదన లై యిట్లనిరి. 240 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; విహిత, మంగళ+ఆచారుండు+అయిన= శాస్త్రంచేత చెప్పబడిన శుభసంప్రదాయం 
నెరవేర్చిన వాడయిన; కుమారు పాలికిన్‌= కుమారస్వామి సన్నిధికి; చనుదెంచి= వచ్చి; నిజభర్తలచేతన్‌= తమ పెనిమిటులచేత; 
పరిత్యక్తలు+ఐన= విడువబడినట్టివారైన; ముని భార్యలు= బుషుల పండ్లాలు; ఆర్వురు= ఆరుగురు; అధిక, దైన్య, వివర్ల, 
వదనలు+ఐ= మిక్కిలి దుఃఖం చేత పాలిపోయిన మొగాలు కలవారై; చనుదెంచి= వచ్చి; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 829 


తాత్సర్యం: ఈ విధంగా, శాస్త్ర చోదిత మైన పద్దతిలో వివాహవిధిని నిర్వర్తించిన కుమారస్వామిసన్నిధికి, తమ 
భర్తలచేత విడనాడబడిన ఆర్లురు మునుల భార్యలు వచ్చి, దుఃఖంచేత పాలిపోయిన మొగాలు కలవారై ఈ విధంగా 
పలికారు. 


చ.  'కనుకని( గూడి దుర్దనులు గానక చూడక యేము హవ్యవా 
హనునకు నిన్ను( గంటి మని యాడిన నిందకు నోడి మమ్ము జ 
య్యన( బతు లుజ్జగించిరి ప్రియంబున నింకిట నీవు మాకు నం 
దనుండవు మమ్ము బ్రోవ విహితంబు గుమారక! నీ కవశ్యమున్‌. 241 


ప్రతిపదార్థం: కనుకనిన్‌= జాగరూకతతో; కూడి= కలిసి; కానక= అరయక; చూడక= వివక్షచేయక; దుర్దనులు= చెడ్డవారు; 
ఏము= మేము (బుషుల భార్యలం); హవ్యవాహనునకున్‌= అగ్నిహోత్రునకు; నిన్నున్‌= నిన్ను (కుమారస్వామిని); కంటిమి= 
ప్రసవించాం; అని+ఆడిన, నిందకున్‌+ఓడి= అని పల్కిన అపవాదానికి జంకి; మమ్మున్‌= మమ్ము; చయ్యనన్‌= శీఘ్రంగా; 
పతులు= భర్తలు; ఉజ్జగించిరి= విడనాడారు; కుమారక!= కుమారస్వామీ! (క-అల్ఫార్థం); ప్రియంబునన్‌= (ప్రీతితో; ఇంకన్‌+ఇట= 
ఇక ఇచట; నీవు; మాకున్‌ (బుషుల భార్యలకు); నందనుండవు= పుత్రుడవు; మమ్మున్‌= మమ్ము; (ప్రోవన్‌= కాపాడటం; 
నీకున్‌; అవశ్యమున్‌= తప్పనిసరిగా; విహితంబు= నెరవేర్సవలసిన పని. 


తాత్పర్యం: 'దుర్ణనులు మంచి చెడుగులు లోతుగా వివక్ష చేయక, బుషిపత్నుల మైన మేము అగ్నిహోత్రుడితో 
వ్యభిచరించి నిన్ను కన్నామని ఒక నీలాపనిందను (ప్రచారం చేశారు. అందుచేత మా భర్తలు మమ్ము విడనాడారు. 
ఇక నీవే మాకు పుత్రనిర్విశేషుడవు. మమ్ము కాపాడటం నీకు ఇప్పుడు అవశ్యకర్తవ్యం. 


తే.  పుణ్యలోకంబులకు( బాసి పొక్కుచున్న । మమ్ము. జేకొని కరుణాసమగ్రబుద్ది( 
బుణ్యగతియందు నిల్పుము పుత్తభావ । దృష్టి వెలయ మా యలమట దీర్పవయ్య! 242 


ప్రతిపదార్థం: పుణ్య, లోకంబులకున్‌+పాసి= సుకృతం వలన పొందే జగత్తులను కోల్పోయి; పొక్కుచున్న= తపిస్తున్న; 
మమ్మున్‌= మునిభార్యలమైనమమ్ము; చేకొని= ఆదరించి; కరుణా, సమగ్ర, బుద్దిన్‌= దయనిండిన మనస్సుతో; 
పుణ్యగతి+అందున్‌= సుకృతం కలిగే మార్గంలో; నిల్పుము= స్థాపించుము; పుత్ర, భావ, దృష్టి= కొడుకుకు ఉండే ఆలోచన 
సూచించే చూపు; వెలయన్‌= విలసిల్లేటట్టుగా; మా+అలమట= మా దైన్యం; తీర్చవు+అయ్య!= పోగొట్టవా! (పోగొట్టుమని 
భావం). 


తాత్సర్యం: మేము సుకృత లోకాలను పోగొట్టుకొని మిక్కుట మైన బాధను అనుభవిస్తున్నాం. నీవు మమ్ము దయతో 
నిండిన మనస్సుతో ఆదరించి అభిమానాన్ని చూపాలి. ఇక నీవే మా పుత్రుడవు. తల్లిని చూచేటట్టు నీవు మమ్ము 
చూడాలి. 
క. అనిన గుమారుండు వినయం । బున నిట్లను నేను మీకు బుత్రుండ; మీరల్‌ 

ననుం గన్న తల్లులరు విను( | డనుమానం బేల మీ ప్రియం బొనరింతున్‌. 243 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; కుమారుండు= కుమారస్వామి; వినయంబునన్‌= అణకువతో; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా చెప్పాడు; ఏను= నేను; మీకున్‌= మీకు; పుత్రుండన్‌= కొడుకును; మీరల్‌= మీరు (బుషిపత్నులు); ననున్‌+కన్న, 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


తల్లులరు= నన్ను కన్న మాతలు; వినుండు= ఆలకింపుడు; అనుమానంబు= సందియం; ఏల= ఎందుకు?; మీ 'ప్రియంబు= 
మీకు (ప్రీతిని; ఒనరింతున్‌= చేస్తాను. 


తాత్పర్యం: అని చెప్పగా, కుమారస్వామి ఈ విధంగా సమాధానం చెప్పాడు: నేను మీకు కొడుకును. మీరు నా 
కన్న తల్లులు. ఈ విషయంలో సందేహానికి తావు లేదు. మీకు నేను సంతుష్టిని చేకూర్చగలను. 


సీ. అనుచు(జేరువ నున్న యనిమిషపతి( జూచి । “వీరికి దగుపదం బారయంగ 
వలయు” నావుడు బలవైరి యిట్లను€ 'జంద్ర । సతులైన యా దక్షసుతలలోన 
రోహిణి పొరువున రుచి నొప్పు నభిజిత్తు । నా నొక్కచుక్క దాం బూని యిప్పు 
డందటికంటె నత్యంతవల్లభ నేన । యగుదు( జంద్రున కని వగచి యర్ధిం 


ఆ. దపము సేయ నరిగెః దత్పదం బది రిత్త। యున్న యదియు; వీరి నునుపు మచట' 
ననిన వారి బ్రీతి నతండు వీడ్కొలిపినం । గడంగి వారు సనిరి గగనమునకు. 244 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెప్పుచు; చేరువన్‌+ఉన్న= సమీపంలో ఉన్న; అనిమిష, పతిన్‌+చూచి= దేవేంద్రుడిని చూచి; 
వీరికిన్‌= కృత్తికలకు; తగు= తగినట్టి; పదంబు= పదవి (గొప్ప స్థానం); ఆరయంగన్‌ వలయున్‌= చూడవలయును; 
నావుడున్‌= అని చెప్పగా; బల, వైరి= దేవేంద్రుండు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికాడు; చంద్ర, సతులు+ఐన= చంద్రుడి 
భార్యలు అయిన; ఆ దక్షసుతలలోనన్‌= ఆ దక్షప్రజాపతి పుత్రికలలో; రోహిణి పొరువునన్‌= రోహిణీ నక్షత్రానికి చేరువగా; 
రుచిన్‌+ఒప్పు= వెలుగొందు; అభిజిత్తు= అభిజిత్తు; నాన్‌= అనగా; ఒక్క, చుక్క= ఒక నక్షత్రం; తాన్‌+పూని= తాను కడగి; 
ఇవ్లు= ఈ సమయంలో; ఏను+అ= నేనే; చంద్రునకున్‌; అందజకంటెన్‌= అన్ని నక్షత్రాల కంటె; అత్యంత వల్లభన్‌= 
మిక్కుటమైన కూర్మి పేర్మిగల భార్యను; అగుదున్‌= కాగలను; అని, వగచి= తలపోసి; అర్థిన్‌= అభిలాషతో; తపము+ 
చేయన్‌+అరిగెన్‌= తపస్సు చేయటానికై వెళ్ళింది; తద్‌+పదంబు+అది, రిత్త= ఆ స్థానం ఇప్పుడు శూన్యంగా; ఉన్న+అదియున్‌= 
ఉన్నది; వీరిన్‌= ఈ కృత్తికలను; అచటన్‌= ఆ స్థానంలో; ఉనుపుము= ఉంచుము; అనినన్‌= అని చెప్పిన; వారిన్‌= ఆ 
కృత్తికలను; ప్రీతిన్‌= (పేముడితో; అతండు= ఆ కుమారస్వామి; వీడ్కొనినన్‌= సాదరంగా సాగనంపగా; కడంగి= పూని; వారు= 
ఆ కృత్తికలు; గగనమునకున్‌= ఆకసానికి; చనిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: అని పలుకుతూ కుమారస్వామి తనకు సమీపాన ఉన్న దేవేంద్రుడితో ఈ విధంగా చెప్పాడు: “ఈ 
కృత్తికలు నాకు మాతృనిర్విశేషలు. వీరికి తగిన గౌరవస్థానం చూపటం నా కర్తవ్యం”. అంతట దేవేంద్రుడు ఇటు 
సమాధానం చెప్పాడు. 'దక్షప్రజాపతికి పుట్టిన పుత్రికలు పలువురు చంద్రుడికి భార్యలైరి. ఆ తారకలలో రోహిణి 
ప్రక్కన దీప్తి వహించి 'అభిజిత్తు' అనే నక్షత్రం మిడిసిపాటుతో తానే సవతులందరను మించి చంద్రుడికి ప్రియవల్లభ 
కాగోరి తపస్సు చేసికొనటానికై వెల్లింది. ఇప్పుడు ఆమె స్థానం (రోహిణి పొరువున నున్నచోటు) ఖాళీగా ఉన్నది. ఆ 
చోట ఈ కృత్తికలను నిల్పటం సమంజసం”. ఆ మాటల నాలకించిన కుమారస్వామి కృత్తికలకు సాదరమైన 
వీడ్కోలు ఇచ్చాడు. ఆ కృత్తికలు సంప్రీతితో అరిగి గగనంలో రోహిణిపొరువున నిల్పారు. 


నిశేషం: మహాభారతంలోని ఈ పద్యం భారతీయ జ్యోతిష శాస్త చరిత్రలో మిక్కిలి ప్రాముఖ్యం వహిస్తున్నది. సూర్యుడు 
మున్నగు గ్రహాలు గగనమండలాన సంచరించే మార్గానికి - జ్యోతిష శాస్త్రంలో - “క్రాంతి వలయం” అని పేరు. అందు అశ్విని 
మున్నగు నక్షత్రాలు ఉన్నవి. భూగోళం యొక్క ఇరుసు ఊహరేఖ పొడిగించబడితే ఎచట (క్రాంతి వలయాన్ని తాకునో అది 


ఆరణ్యపర్వము - పంచనూశ్వాసము 831 
జ్యోతిర్వలయానికి ఆదిమస్థానం. సంప్రదాయ సిద్దంగా అది అశ్విని. కాని, ప్రతి సంవత్సరం ఆ బిందువు కొంత చలిస్తుంది. 
దానికి విషువత్తు అని పేరు. ఈ విషువత్తు యొక్క చలనాన్ని పూర్వికులు భారతీయులు, యవనులు (గ్రహించారు గాని, 
నిష్కర్షగా నిగణించలేకపోయారు. ఇప్పుడు ఆ బిందువు అశ్వినికి వెనుక సుమారు 23” దూరంలో ఉన్నట్టు 
నవీనఖగోళశాస్త్రవేత్తలు నిర్దారణ చేసి ఉన్నారు. కుమారస్వామి గాథ అర్థవాదరూపాన ఈ విషువత్తు చలనబిందువు కృత్తికయందు 
ఉన్న సమయాన్ని సూచిస్తున్నది. 
వ. నా(టంగోలె( గృత్తిక లార్వురు నగ్ని దైవత్యం బనంబర(గు నక్షత్రం బై దివంబున వెలింగిరి; తదనంతరంబ 
స్వాహాదేవి యేతెంచి కుమారుం గని 'నీవు మత్పుత్తుండవు నిత్యంబును నీపాల వసియింపవలతు' ననినం 
బ్రీతుండై యాతం 'డట్ల కాక నీవు మత్సమీపంబున నుండి యేనును నీ కోడలుం గొనియాడం బ్రియంబున 


నుండు’ మనియె, నప్పుడు కుమారమాతృకలు హవిషయు( గాళియు( గౌశికయు నుద్దతయు శారికయు 
నార్యయు వైధాత్రియు ననువార లేడ్వురుం గుమారుముందట నిలిచి యిట్లనిరి. 245 


ప్రతిపదార్థం: నాంటం+గోలెన్‌= ఆ రోజునుండి; కృత్తికలు+ఆర్వురును= కృత్తికలు అనే నక్షత్రాలు ఆరును; అగ్ని దైవత్యంబు+ 
అనన్‌+పరంగు= అగ్నిని దేవతగా కలిగినట్టిది అనబడెడి; నక్షత్రంబు+ఐ= తారఅయి; దివంబునన్‌= ఆకసంలో; వెలింగిరి= 
వెలుగొందారు; తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మటనే; స్వాహాదేవి= స్వాహా అనే పేరు కల దేవి, అగ్నిహోత్రుడి భార్య; 
ఏ తెంచి= వచ్చి; కుమారున్‌+కని= కుమారస్వామిని చూచి; నీవు= నీవు; మత్‌+పుత్రుండవు= నా యొక్క కొడుకువు; 
నిత్యంబును= ఎల్లప్పుడును; నీపాలన్‌= నీ దగ్గర; వసియింపన్‌ వలతున్‌= ఉండవలె నని కోరుకొంటాను; అనినన్‌= అని 
చెప్పగా; ప్రీతుండు+ఐ= సంతోషించిన వాడై; ఆతండు= ఆ కుమారస్వామి; అట్టు+అ+కాక= అట్లే జరుగుతుంది గాక; 
నీవు= (ఓ స్వాహాదేవీ); మత్‌+సమీపంబునన్‌+ఉండి= నా దగ్గరే ఉండి; ఏనును= నేనును; నీ కోడలున్‌= నీ కుమారుడి 
భార్యయు; కొనియాడన్‌= (ప్రశంసించి సేవ చేస్తూ ఉండగా; ప్రియంబునన్‌+ఉండుము+అనియెన్‌= (ప్రీతితో ఉండుమని 
వచించాడు; అప్పుడు= ఆ సమయంలో; కుమార మాతృకలు= కుమార మాతృకలు అనేవారు; హవిషయున్‌, కాళియున్‌, 
కౌశికయున్‌, ఉద్దతయున్‌, శారికయున్‌, ఆర్యయున్‌, వైధాత్రియున్‌+అనువారలు= హవిష, కాళి, కౌశిక, ఉద్దత, శారిక, ఆర్య, 
వైధాత్రి అనేవారు; ఏడ్వురున్‌= ఏడుగురును; కుమారు ముందటన్‌= కుమారస్వామి ఎదుట; నిలిచి= నిలబడి; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: ఆ దినంనుండి కృత్తికలు ఆర్వురు నక్షత్రకూటమిగా ఏర్పడి ఆకసంలో వెలుగొందారు. కృత్తిక అగ్నిని 
అధిదేవతగా కలిగినట్టిదిగా సుప్రసిద్దమైనది. తదుపరి స్వాహాదేవి అరుగుదెంచి, కుమారస్వామిని చూచి ఇట్లా 
పలికింది: కుమారా! నీవు నా కొడుకువు. నేను ఎల్లప్పుడును నీ దగ్గరే ఉండవలె నని కోరుకొంటున్నాను.” ఆమె 
మాట విని కుమారస్వామి ఇట్లా బదులు పలికాడు. “అమ్మా! సంతోషం. నీవు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండి నీ 
కుమారుడనైన నేనున్నూ, నా భార్య అయిన నీ కోడలున్నూ చేసే సపర్యలచేత సంట్రీతిని చెందుము”. అంతట 
కుమార మాతృకలు ఏడుగురు- హవిష్క కాళి, కౌశిక, ఉద్దత, శారిక, ఆర్య, వైధా(త్రి అనేవారు కుమారస్వామివద్దకు 
వచ్చి -ఈ విధంగా పలికారు. 


విశేషం: (1) కుమారస్వామి మాతృగర్భంనుండి పుట్టినవాడు కాడు. మహాభారతంలో ద్రోణుడు గూడ 'కలశజుడు'. లోకోత్తర 
శక్తియుక్తులతో మాతృగర్భంలో కాక శోధననాళికలలో అ(ప్రాకృత సంతానం ఉద్భవింప చేయటానికి ఆధునిక జీవశా(స్తజ్ఞులు 
కృషి సలుపుతున్నారు. భవిష్కత్కాలంలో ఇట్టికృషి ఫలించే సూచనలు కన్పిస్తున్నవి. ఇట్టి కృషి సఫలీకృతమైన గాథ- మహాభారతంలో 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 


పేర్కొనబడినట్టిది - కుమారస్వామి జనన ఘట్టం. (2) కుమారస్వామి - మాతృగర్భజుడు కాకపోయినప్పటికి ఆతడిని 
కథాక్రమంలో పుత్రుడిగా సంభావించిన వారు- పార్వతీ పరమేశ్వరులు, అగ్నిదేవుడు స్వాహాదేవి, కృత్తికలు. వారితోపాటు 
ఆనుషంగికంగా కుమారుడికొరకు వచ్చిన ఉపమాతలు కుమార మాతృకలు ఏడుగురు! వీరు బాలారిష్ట చిహ్నికలు. అసలు 
తల్టులకంటి, బాలబాలికలను సాకవలసింది వీరే కదా! కాని, ఈ కుమారమాతృకల గాథ మూలసంస్కృతమహాభారతంలో 
పలుప్రతులలో కానబడటం లేదు. అందుచేత ఈ గాథ (ప్రక్షిప్తమని కొందరు విమర్శకులు భావిస్తున్నారు. 


లా 


“మమ్ము జగత్రయంబునకు మాతలంగా నొనరింపు మిప్టు; ము 

న్నిమ్ముల నొప్పు మాతృకల కెక్కుడు గావుత మేము; సర్వలో 

కమ్ముల దొంటి మాతృకల( గైకొనకుండుటయుం బ్రియంబుతో 

మ మ్మనిశంబు( గొల్లుటయు మాకు వరంబుగ నిమ్ము షణ్ముఖా!' 246 


ప్రతిపదార్థం: షట్‌+ముఖా!= ఆరు మోములుగల దేవరా!; కుమారస్వామీ!; మమ్మున్‌= (కుమార మాతృకలను); ఇవు 
ఇప్పుడు; జగత్‌+త్రయంబునకున్‌= మూడు లోకాలకు; మాతలన్‌+కాన్‌= తల్లులు అయ్యేటట్టుగా; ఒనరింపుము= చేయుము; 
ఏము= మేము; మున్ను= పూర్వం, ఇంతకుముందు; ఇమ్ములన్‌+ఒప్పు= (ప్రీతితో ఒప్పారెడు; మాతృకలకున్‌= తల్లులకు; 
ఎక్కుడు+కావుతన్‌= హెచ్చు అయినవారలం అగుదుముగాక; సర్వలోకమ్ములన్‌= అన్ని జగత్తులలోనూ; తొంటి, మాతృకలన్‌= 
పూర్వపు మాతృకా దేవతలైన (బ్రాహ్మి, మాహేశ్వరి మున్నగు ఏడుగురిని; కైకొనక+ఉండుటయున్‌= స్వీకరించక ఉండటమున్నూ; 
మమ్మున్‌= ఇప్పటి సప్తమాతృకలమైన మమ్మల్ని; అనిశంబున్‌= ఎల్లప్పుడును; ప్రియంబుతోన్‌= (ప్రేమతో; కొల్చుటయున్‌= 
ఆరాధించటమున్నూ; మాకున్‌= (సప్త మాతృకలమైన మాకు); వరంబుగన్‌= ఈడేరెడి కోరికగా; ఇమ్ము= ఒసంగుము. 


తాత్పర్యం: ఆరుమొగాలదేవర వైన ఓ కుమారస్వామీ! సప్తమాతృకలమైన మమ్ము మూడులోకాలకు మాతృకా 
దేవతలనుగా నియమించుము. సర్వలోకాలలోనూ మునుపటి మాతృకలు (బ్రాహ్మి, మాహేశ్యరి మున్నగువారు) 
దేవతలుగా పరిగణించబడకుందురుగాక! అందరు మమ్ము త్రిజగన్మాతలుగా ఆరాధిస్తారు గాక! మాకు ఈ 
కోరిక ఈడేరేటట్టుగా దయతో వరాన్ని అనుగ్రహించుము. 


కుమారస్వామి సప్తమాతృకల బాలగ్రహంబుల6 జేయుట (సం. 3-219-18) 


ఆ. అనిన నగుచు నాత('డట్లేల వారల । పేర్మి మాన్వం దగవె? ప్రీతి నొండు 

వరము వేండు€ డిత్తు వదలకి యనుడు నా । స్కందమాత లనిరి గారవమున. 247 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; నగుచున్‌= నవ్వుతూ; ఆతండు= (ఆ కుమారస్వామి); అట్టు+ఏల= ఆ విధంగా 
ఎందుకు; వారల, పేర్మి= వారల యొక్క ఆధిక్యం; మాన్సన్‌= పోగొట్టటం; తగవె?= ధర్మ మౌతుందా?; ప్రీతిన్‌= సంతుష్టితో; 
ఒండు= ఇంకొక, వరము= ఈడేరే కోరిక; వేండుండు= ప్రార్థించుడు; వదలక+ఇత్తున్‌= తప్పక ఇస్తాను; అనుడున్‌= అని 
చెప్పగా; ఆ స్కంద మాతలు= ఆ కుమారస్వామి తల్లులు; గారవమునన్‌= గొప్పతనంతో; అనిరి= పలికారు. 


తాత్సర్యం: ఆ మాటలకు కుమారస్వామి నవ్వాడు. “మునుపటి మాతృకల పేరిమి మాన్సటానికి మీ రెందుకు 
కోరుకొంటున్నారు? మీకు మేలు కలిగేటట్టుగా వేరొక వరాన్ని కోరుకొనండి. తప్పక ఇస్తాను" అని కుమారస్వామి 
పలుకగా, స్కందమాతలు ఇట్లా సమాధానం చెప్పారు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 833 


కు “అగుగాక యట్ల; యే మీ | జగముల గల శిశువులకు నజస్రము'. బీడల్‌ 
దగ నొనరించుచు నీ కృప । నెగడెద; మివ్వరము మాకు నీ వొసంగ6 దగున్‌. 248 


ప్రతిపదార్థం: అగున్‌+కాక+అట్టు+అ= ఆ విధంగానే జరుగుగాక- అనగా మేము కోరిన వరాన్నే ఒసంగుము; ఏము= మేము; 
ఈ జగములన్‌+కల= ఈ లోకాలలో ఉన్నట్టి; శిశువులకున్‌= బిడ్డలకు; అజ(స్రమున్‌= ఎల్లప్పుడును; పీడల్‌= వ్యథలు; తగన్‌= 
అనువుగా; ఒనరించుచున్‌= చేస్తూ; నీకృపన్‌= నీ దయచేత; నెగడెదము= వరిల్లైదం; ఈ+వరము= ఈ కోరిక; మాకున్‌= 
మాకు (సప్త మాతృకలమైన మాకు); నీవు; ఒసంగన్‌+తగున్‌= ఇవ్వదగును. 


తాత్సర్యం: 'మేము కోరిన వరాన్నిమాత్రమే మాకు అను[గ్రహించుము. మేము ఈ లోకాలలోని పసిబిడ్డలకు 
ఎల్లప్తుడూ బాధలను కలిగిస్తాం. నీ దయవలన వర్దిల్లుతాం. ఈ వరాన్ని నీవు మాకు ఇవ్వాలి.” 


వ. అనినం గార్తికేయుం డి ట్లనియె. 249 


తాత్సర్యం: అనగా కుమారస్వామి ఇట్లా అన్నాడు. 
క “అక్కట! కీడు దలంచితి; । రిక్కార్యము దగవె? యైన నిచ్చితి; మీకున్‌ 

మొక్కినం గొల్టిన వేండిన | నక్కటికముతోడం గావుందమ్మ శిశువులన్‌. 250 
ప్రతిపదార్థం: అక్కట= అయ్యో; కీడున్‌+తలంచితిరి= హానిని చేయటానికి ఆలోచించారు; ఈ కార్యము= ఈ పని; తగవె?= 
న్యాయమైనదా? (న్యాయమైనది కాదు); ఐనన్‌= అయినప్పటికిని - న్యాయం కానిది అయినప్పటికిని; ఇచ్చితిన్‌= ఒసంగితిని 
(అనగా మీరు కోరిన వరం న్యాయం కానిది అయినప్పటికి అనుగ్రహించాను); మీకున్‌= సప్త మాతృకలయిన మీకు; 
యొక్కినన్‌= నమస్కరించినా; కొల్చినన్‌= ఆరాధించినా; వేండినన్‌= (ప్రార్థించినా; అక్కటికముతోడన్‌= దయతో; శిశువులన్‌= 
పసి బిడ్డలను, కావుడు+అమ్మ= కాపాడండి అమ్మలారా! 


తాత్సర్యం: అని సప్తమాతృకలు చెప్పగా కృత్తికలకు జన్మించిన కుమారస్వామి ఇట్టా బదులు పలికాడు. “అయ్యో!, 
మీరు పసిబిడ్డలకు హాని చేయటానికి తలపోశారు. ఇది న్యాయమైన ఆలోచన కాదు కదా. మీరు ఈ కోరిక మా(త్రమే 
ఈడేరాలని కోరారు. కాబట్టి మీకు ఈ వరాన్ని అనుగ్రహిస్తున్నాను. కాని, మిమ్ములను ఆరాధిస్తే, మీకు నమస్కరిస్తే, 
మిమ్మల్ని ప్రార్థిస్తే మాత్రం మీరు పసిబిడ్డలకు కీడు చేయక ఉంటారుగాక! దయ చూపెదరు గాక! అని అమ్మలారా! 
మిమ్ము అర్థిస్తున్నాను. 
క పాయక పదియాటీ(డుల । ప్రాయమునందాంక నరుల బాధింపు(డు మీ 

రాయత మదంశజనితు న । జేయు నొకని మీకు రక్ష జేయం బనుతున్‌. 251 
ప్రతిపదార్థం: మీరు= మీరు (ఓ సప్తమాతృకలారా); పాయక= వదలి పెట్టక; పది+ఆణు+ఏ(డుల, ప్రాయము నందా(కన్‌= 
పది ఆరేండ్ల వయసు నిండే వరకు; నరులన్‌= మనుషులను; బాధింపు(డు= వ్యధల పాలు చేయండి; ఆయత, మత్‌+అంశ, 


జనితున్‌= విస్తారమైన నా అంశలో పుట్టినవాడిని; అజేయున్‌= గెలవటానికి అలవికాని వాడిని; ఒకనిన్‌= ఒక పురుషుడిని; 
మీకున్‌= (సప్త మాతృకలైన మీకు); రక్షన్‌+చేయన్‌+పనుతున్‌= కాపాడటానికై నియమించగలను. 


తాత్సర్యం: ఓ సప్త మాతృకలారా! పదునారేండ్ర వయసు నిండేవరకు మీరు, బాలబాలికలను ఆవహించి బాధించండి. 
నా గొప్ప అంశతో జన్మించినట్టి ఒక మహాపురుషుడిని మిమ్ము కాపాడటానికై నియమిస్తాను. 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి యమ్మహాసేనుండు నిజదేహంబునం గాంచనవర్షుండైన పురుషు నొక్కరు నుత్పాదించిన 
వాండునుం, బుట్టి నప్పుడ యాలి గదిరి తిరిగి నేలంబడి మూర్షితుం డైనం, గుమారుండు వానికి. జైతన్యం 
బొసంగె; నతండును స్కందాపస్మారం బను పేరి గ్రహం బై మాతృకాగణరక్షకుం డయ్యె; మటియు శకుని 
మాత యైన వినతయు, దైత్యమాత యైన దితియు, గోమాత యైన సురభియు, శునకమాత యైన 
సరమయు, వృక్షమాత యైన కరంజయు, సర్వమాత యైన కద్రువయు(, గుమారుదాది యైన 
లోహితాస్యయు మాతృగణ సమన్వితలై గర్జపీడనంబును, శిశుపీడనంబునుం జేయుచు, మనుష్యులవలన 
బలిమంత్రోపహారదాన తర్పణంబులందృప్తింబొంది బాలురకు నాయురారోగ్యసుఖంబుల నొసంగుదురు; 
షోడశ వర్షంబుల మీ(ద( గొన్నిగ్రహంబులు గలవు చెప్పెద; వినుము. 252 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఆ+మహాసేనుండు= ఆ కుమారస్వామి; నిజ, దేహంబునన్‌= తన శరీరం నుండి; 
కాంచన వర్గుండు+ఐన= బంగారు మిసిమిరంగు కలవాడైన; పురుషున్‌+ఒక్కరున్‌= ఒక మగవాడిని; ఉత్సాదించినన్‌= 
పుట్టించగా; వాండును= ఆ పురుషుడును; పుట్టినప్పుడు+అ= పుట్టిన వెనువెంటనే; ఆశలి గదిరి= క్షుద్బాధచేత పీడించబడి; 
తిరిగి= మరల; నేలన్‌+పడి= భూమి మీద పడిపోయి; మూర్చితుండు+ఐనన్‌= స్పృహదప్పి పడిపోయిన వాడు కాగా; 
కుమారుండు= కుమారస్వామి; వానికిన్‌= ఆ మూర్చితుడికి; చైతన్యంబు+ఒసంగెన్‌= కదలిక (ప్రసాదించాడు; అతండును= 
ఆ మూర్చితు డైన పురుషుడును; స్కంద+అపస్మారంబు+అను+పేరి= కుమారస్వామికి సంబంధించిన మూర్చ అనే పేరు 
కలిగినట్టి; గ్రహంబు= పట్టి పీడించే పిశాచం; ఐ= అయి; మాతృకా, గణ, రక్షకుండు+అయ్యెన్‌= మాతృకల గుంపును కాపాడే 
వాడు అయ్యాడు; మణియున్‌= ఇంకను; శకునిమాత+ఐన= పక్షుల తల్లి అయిన; వినతయున్‌= వినత యనే ఆమెయున్నూ; 
దైత్య, మాత= రాక్షసులతల్లి; ఐన= అయిన; దితియున్‌= దితియున్నూ; గోమాత+ఐన= గోవులకు తల్లి అయిన; సురభియున్‌= 
సురభి అనే పేరు కలదియు; శునక, మాత+ఐన= కుక్కలకు తల్లి అయిన; సరమయున్‌= సరమ అనే పేరు కలదియున్నూ; 
వృక్ష మాత+ఐన= చెట్లకు తల్లి అయిన; కరంజయున్‌= కరంజయున్నూ (కానుగుచెట్టు); సర్బ, మాత+ఐన= పాములకు 
తల్లి అయిన; కద్రువయున్‌= కద్రువయున్నూ; కుమారు దాది+ఐన= కుమారస్వామికి మాతృస్థానీయ అయి పెంచిన దాది 
అయిన; లోహితాస్యయున్‌= లోహితాస్య అనే పేరు కలిగిన ఆమెయున్నూ; మాతృ గణ, సమన్వితలు+ఐ= మాతృకలతో 
కూడిన వారై; గర్భపీడనంబును= గర్భాలకు చేటుచేయుటయున్నూ; శిశు, పీడనంబునున్‌= పసిపాపలకు బాధ గలిగించటమున్నూ; 
చేయుచున్‌= సల్పుతూ; మనుష్యుల వలనన్‌= నరుల వలన; బలి, మంత్ర, ఉపహార, దానతర్చణంబులన్‌= నైవేద్యాలు, 
జపాలు, కానుకలు, దానాలు, తృప్తి చెందించటానికై ఒసగబడే నీళ్లు-అనువాటివలన; తృషప్తిన్‌+పొంది= సంతుష్టి చెంది; 
బాలురకున్‌= పసిబిడ్డలకు; ఆయుస్‌+ఆరోగ్య, సుఖంబులన్‌= చాలాకాలం (బ్రతకటం, జబ్బులు లేకుండ ఉండటం, తదితర 
సౌఖ్యాలను; ఒసంగుదురు= ఇస్తారు; షోడశ వర్షంబుల మీ(దన్‌= పదునారేండ్డ్ల వయసు నిండిన పిదప; కొన్ని, (గ్రహంబులు= 
పట్టి పీడించే పిశాచాలు కొన్ని; కలవు= ఉన్నాయి; చెప్పెదన్‌= వివరించి పలుకుతాను; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: కుమారస్వామి ఆ విధంగా చెప్పి, తన శరీరంనుండి బంగారుచాయ గల ఒక మగవాడిని ఉద్భవింపజేశాడు. 
ఆ పసిడిమిసిమి మగవాడు పుట్టిన వెంటనే ఆకలిబాధచేత తలతిరిగి నేలమీద పడిపోయాడు. ఆ విధంగా 
మూర్చవోయినట్టి ఆతడికి కుమారస్వామి చైతన్యం (ప్రసాదించాడు. అతడు స్కందాపస్మారం అనే పేరు కలిగిన 
పిశాచంగా రూపొంది మాతృకలను కాపాడే అంగరక్షకు డయ్యాడు. ఇంకను, శకునితల్లి వినత, రాక్షసులతల్లి దితి, 
ఆవులతల్లి సురభి, కుక్కలతల్లి సరమ, చెట్లతల్లి కరంజ, పాములతల్లి కద్రువ, కుమారస్వామి దాది లోహితాస్య, 
మాతృకలతో కలిసి గర్భాలకు పీడనూ, శిశువులకు బాధలు కలిగి ఉంటారు. కాని, మనుజులు వారిని శాంతింప 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 835 


చేయటానికై జపాలు, బలులు, కానుకలు, ముడుపులు, తర్పణాలు చెల్లించినప్పుడు తృప్తి చెంది పసిపాపలకు 
ఆయువు, ఆరోగ్యం, సుఖం కలిగిస్తుంటారు. ఇక పదునారేండ్ల వయసు నిండిన పిదప కూడ మనుష్యులను పట్టి 
పీడించే పిశాచాలు కొన్ని ఉన్నాయి. చెప్పుతాను సావధానుడ వై ఆలకింపుము. 


సీ, నిద్రించుతటి నొండె నెజయ మేల్కని యున్న । తటి నొండె సరసముదయము. గాంచి 
బ్రమసి పల్వలుకులు పలుకు మానవు. జోకు | నదియ దేవగ్రహ మని యెటుంగు 
నది శయానుం డయ్యు నాసీనుం డయ్యు బి । తృశ్రేణి. గని యున్మదించె నేని 
నది పితృ గ్రహము భ్రాంతాత్ముం డై నరుండు గం । ధర్వుల( గనిన గాంధర్వ మనియు. 


తే. బరంగు గ్రహము చో. కది కాలపర్యయమునఈ. । గదిరి భ్రమియించె నేని యక్షగ్రహంబు 
వాత పైత్యాది వికృతుల వలన బుద్ది । దప్పుటయు నొక్క గ్రహవైకృతంబ యండ్రు. 253 


ప్రతిపదార్థం: నిద్రించు తజిన్‌+ఒండెన్‌= నిదుర పోయే సమయంలో కాని; నెజయన్‌, మేల్‌, కని+ఉన్న, తజిన్‌+ఒండెన్‌= 
పూర్తిగా మేల్కొని ఉన్న సమయంలో కాని; సుర సముదయమున్‌+కాంచి= వేల్పుల గుంపును చూచి; (బ్రమసి= భ్రాంతిపొంది; 
పల్‌+పలుకులు= పెక్కు మాటలు; పలుకు= మాటాడు; మానవున్‌= మనుజుడిని; చో(కున్‌+అది+అ= పట్టు నట్టిదియే; దేవ, 
(గహము= వేల్పులకు సంబంధించిన పిశాచం; అని+ఎయుంగునది= తెలిసికొనునది; శయానుండు+అయ్యున్‌= పండుకొని 
ఉన్నట్టి వాడైనను; ఆసీనుంయ+అయ్యున్‌= కూరుచున్న వాడయినను; పితృ (్రేణిన్‌+కని= ్రేతలను (చనిపోయిన వారి 
రూపాలను) చూచి; ఉత్‌+మదించెన్‌+ఏని= వెజ్దేతనపు లక్షణం ఆవహించుకొంటే; అది= అటువంటిది; పితృ [గ్రహము= 
పితరులకు సంబంధించినట్టి పిశాచం; (భ్రాంత+ఆత్ముండు+ఐ= (బమసినట్టి వాడై; నరుండు= మనుష్యుడు; గంధర్వులన్‌+కనిన= 
పాటలు పాడే వేల్పులను చూస్తే; గాంధర్వము+అనియున్‌= (అది) గంధర్వులకు చెందిన (గ్రహం అనిన్నీ; పరంగు= ఒప్పు; 
(గహము, చోంయకు= పిశాచం యొక్క పీడ్ర (గ్రహం ఆవహించటం); అది= అది; కాలపర్యయమునన్‌= కాలం యొక్క మార్పు 
వలన; కదిరి= అతిశయించి; (భ్రమియించెన్‌+ఏని= (భ్రాంతిని చెందినట్టయితే; యక్షగ్రహంబు= యక్షులకు సంబంధించిన 
పిశాచం; వాత, పైత్య+ఆది, వికృతుల వలనన్‌= వాతం, పైత్యం మున్నగు వికారాలవలన; బుద్ది= మనస్సు; తప్పుటయున్‌= 
చలించటం; ఒక్క, (గ్రహ, వైకృతంబు+అ= ఏదో ఒక పిశాచం వలన దాపురించిన పీడ; అండ్రు= అని చెప్పుతారు. 


తాత్సర్యం: నిద్రలో మైమరచి ఉన్నపుడు కాని, మేల్కొని ఉన్నపుడు కాని వేల్పుల గుంపులను చూస్తే అది 
దేవతాపిశాచం పట్టి పీడించటం అని తెలియాలి. అప్పుడు నరుడు వివశుడై (ప్రేలాపన చేస్తాడు. కూరుచున్నప్పుడు 
కాని పండుకొనినపుడు కాని పితృదేవతలను కాంచి మనస్సు చలిస్తే అది పిత్నగ్రహబాధ అని తెలియాలి. నరుడు, 
భ్రాంతిలో మునిగి వేల్పులు పాడే పాటలను విని కలత చెందితే అది గంధర్వగ్రహంవలన కలిగిన పీడ అని 
తెలియాలి. కాలం తెచ్చే మార్పులవలన కలత చెంది భ్రమిస్తే అది యక్షగ్రహ మని గుర్తించాలి. వాత పైత్య 
ప్రకోపంచేత వెర్రి తలకెక్కితే అదికూడ ఏదో ఒకగ్రహంవలన సంభవించిన పీడ అని తెలియాలి. 


విశేషం: ఈ పద్యంలో చెప్పబడిన వన్నీ ప్రాయికంగా మానసిక రోగాలు. పూర్వకాలంలో మానసికరోగాలకు కారణాలు (గ్రహ 
బాధలుగా భావిస్తుండేవారు. ఈ పద్యంలో “అం(డ్రు (అని చెప్పుతారు) అనే ప్రయోగం గమనించదగింది. లోకంలో 
ప్రచారంలో ఉన్న భావం ఇందు పొందుపరచబడింది. 


స్ట్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను దెబ్బది యేండుల దా€। కను మానవులకు గ్రహోపఘాతంబులు గ 
ల్లు; ననంతరంబ గ్రహముల । పని వలవదు; ముదిమి యెల్ల పనులకు. జాలున్‌. 254 


ప్రతిపదార్థం: విను= ఆలకింపుము; డెబ్బది+ఏండుల, దాంకను= డెబ్బది సంవత్సరాల వయస్సు వరకు; మానవులకున్‌= 
మనుజులకు; (గహ+ఉపఘాతంబులు= పట్టి పీడించే పిశాచాలవలన ఏర్పడే జాడ్యాలు; కల్లున్‌= ఏర్పడతాయి; అనంతరంబు+అ= 
పిమ్మట; (గ్రహముల, పని= పిశాచాలు చేసే కార్యం; వలవదు= అవసరం లేదు; ముదిమి= ముసలితనం; ఎల్ల పనులకున్‌= 
అన్ని[గ్రహాల (ప్రభావాలకూ (జాడ్యములకు); చాలున్‌= సరిపోతుంది. 


తాత్పర్యం: సావధానంగా వినుము. మానవులకు డెబ్బది సంవత్సరాల వయస్సు వచ్చే వరకును (గ్రహాలవలన 
సంక్రమించే జాడ్యాలు ఏవేవో పీడిస్తాయి. ఆ పైన (గ్రహాలు పీడించే అవసరం లేదు. ఎందుకంటే ముసలితనమే 
అన్ని జాడ్యాలను సంక్రమింపచేస్తుంది కదా! 


క నియతి గలిగి యింద్రియముల । జయించి శుచులైన శాంతిసంపన్నులకున్‌ 
భయ మొనరింప(గ లే వ । వ్యయ పుణ్యా! గ్రహము లే యవస్థల యందున్‌. 255 


ప్రతిపదార్థం: అవ్యయ పుణ్యా!= తరుగని సుకృతం కలవాడా, ఓ ధర్మరాజా!; నియతి+కలిగి= నిష్టతో కూడిన నియమాలు 
పాటించటం కలిగి ఉండి; ఇం(ద్రియములన్‌ జయించి= ఇంద్రియాలను గెలిచి; శుచులు+ఐన= మాలిన్యం లేని పరిశుద్దులు 
అయిన; శాంతి సంపన్నులకున్‌= శాంతియే సంపదగా కల వారలకు; (గహములు= పట్టి పీడించే పిశాచాలు; ఏ+అవస్థల 
యందున్‌= ఎట్టి పరిస్థితులలోను; భయము= భీతి; ఒనరింపంగన్‌లేవు+అ= కలుగజేయజాలవు సుమా. 


తాత్సర్యం: గొప్పపుణ్యాన్ని ఆర్జించిన ఓ ధర్మరాజా! ఇందులో ఒక కిటుకు ఉన్నది. ఈ (గ్రహబాధలు పిశాచ పీడలు 
దుర్చలమనస్కులకు హాని చేయగలవే కాని, నీతినియమ నిష్టలు కలిగి ఇంద్రియాలను గెలువ గలిగిన వారికి 
ఎట్టిభీతిని కలిగించ నేరవు. 


విశేషం: (1) కడచిన పద్యాలలో (గ్రహపీడలను గూర్చి చెప్పబడింది. ఈ పద్యం చెప్పిన తీరునుబట్టి తెలిసే దేమంటే 'మనస్సు 
నిబ్బరంగా లేని వారలకు అన్ని పిశాచపీడలు వర్తిస్తాయి. మనోనిగ్రహం కలవారికి ఎట్టిభయాలు లేవు. (2) (గ్రహపీడలు 
మానసిక రుగ్మతలు. మనస్సును నిగ్రహించినవారికి ఇంద్రియవిజేతలకు ఎట్టి గ్రహపీడలు ఉండవు. పతంజలి యోగనిర్వచనం 


ఈ సందర్భంలో స్మరించతగింది. “యోగః చిత్తవృత్తినిరోధః”. 
వ. మటియునొక్కటి సెప్పెద. 256 
తాత్సర్యం: మరి ఇంకొకటి వినిపిస్తాను. 


ఆ. ఆదిదేవుండగు మహాదేవుమీ(ద నె । వ్వాని మనసు భక్తివైభవమున 
నుల్లసిల్లు నతని నెల్లకార్యముల డ । గ్గజిదు సూవె గ్రహవికారవితతి.” 257 


ప్రతిపదార్థం: ఆది, దేవుండు+అగు= మొట్టమొదటి వేలుపు అయిన; మహాదేవు మీందన్‌= పరమశివుడిమీద; ఎవ్వాని మనసు= 
ఎవడి బుద్ది; భక్తి వైభవమునన్‌= ఆరాధన యొక్క మహత్తంతో; ఉల్లసిల్లున్‌= విలసిల్దుతుందో; అతనిన్‌= అట్టివాడిని; ఎల్ల 
> = వరా [ లు ౧ 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 837 


కార్యములన్‌= అన్ని పనులలో; (గ్రహ, వికార, వితతి= పట్టి పీడించే పిశాచాల పీడల గుంపు; డగ్గణదు+చూవె= సమీపించదు 
సుమా. 


తాత్సర్యం: ఇంకొక విశేషాన్ని వివరిస్తాను సావధానంగా ఆలకింపుము. (గ్రహపీడలకు ఇంద్రియనిగ్రహం మాత్రమే 
విరుగుడు అని తలపోయకుము. పరమశివుడియందు గాఢమైన భక్తి విలసిల్లితే చాలు. శివభక్తి అన్నిరకాల పిశాచ 
పీడలకు సులువైన విరుగుడు సుమా! 


వ. అని చెప్పి మార్కండేయుం డిట్లనియె; '*నట్లు గుహుండు గ్రహంబుల నియోగించు నెడ నగ్నివల్లభ యల్లన 
నతనిం జేర నరిగి యి ట్లనియె; 258 


ప్రతిపదార్థం: అని, చెప్పి= అంటూ పలికి; మార్కండేయుండున్‌; ఇట్టు+అనియెన్‌; అట్టు= ఆ రీతిగా; గుహుండు= కుమార 

స్వామి; గ్రహంబులన్‌= (గ్రహాలను; నియోగించు+ఎడన్‌= ఏర్పరచే సమయంలో; అగ్ని, వల్లభ= అన్నిహోత్రుడి భార్య; స్వాహాదేవి; 
(30) 

అల్లనన్‌= మెల్లమెల్లగా; అతనిన్‌= (కుమారస్వామిని); చేరన్‌+అరిగి= సమీపించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: ఆ విధంగా మార్కండేయమహర్షి ధర్మరాజుతో చెప్పి, మరియు ఈ విధంగా అన్నాడు: ఆ రీతిగా 
కుమారస్వామి [గ్రహాలను నియమించే సమయంలో అగ్నిదేవుడిభార్య అయిన స్వాహాదేవి కుమారస్వామిని సమీపించి 
ఈ విధంగా పలికింది. 


తే. “పుత్ర! విను మేను దక్షునిపుత్తి; నన్ను( | బావకుని కిచ్చై మా తండ్రి బాల్యమునను; 
నన్ను నత డొల్ల డెంతయు; నాకు బతికి । నెపుడు నెడ లేని పొందుగా నీ వొనర్పు.” 259 


ప్రతిపదార్థం: పుత్ర!= ఓ కొడుకా! (కుమారస్వామీ!); వినుము= ఆలకింపుము; ఏను= నేను; దక్షుని, పుత్రిన్‌= దక్షుని 
(ప్రజాపతి కూతురిని; నన్నున్‌= నన్ను; మా తం(డ్రి= (మా తండ్రి అయిన దక్షుడు); బాల్యమునను= చిన్నతనంలోనే; 
పావకునికిన్‌= అగ్నిహో(త్రుడికి; ఇచ్చెన్‌= (పెండ్డిచేశాడు); నన్నున్‌= నన్ను; అతండు= (ఆ అగ్నిహోత్రుడు); ఎంతయున్‌= ఏ 
మా(త్రంకూడా; ఒల్లండు= ఇష్టపడడు; నాకున్‌= నాకును; పతికిన్‌= నా భర్తకును; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; ఎడలేని, పొందుగాన్‌= 
విడిపోనట్టి అన్యోన్య బంధంతో కూడిన పొత్తుగా; నీవు+ఒనర్పుము= నీవు చేయునది. 


తాత్సర్యం: 'పుత్రుడ వైన ఓ కుమారస్వామీ!, నేను దక్షప్రజాపతి కూతురిని. మా తండ్రి నన్ను నా చిన్నతనంలో 
అగ్నిహో(త్రుడికి ఇచ్చి పెండ్లి చేశాడు. కాని, అన్నిహోత్రుడికి నాయందు ఏ మాత్రం కూడా అనురాగం లేదు. నాకు 
నా భర్తతో ఎడబాటు ఇష్టం లేదు. కాబట్టి నీవు నాకూ నా భర్తకూ ఎప్పుడూ ఎడబాటు లేని అవినాభావ బంధాన్ని 
కూర్చవలెనని నా కోరిక. 


వ. అనిన నగ్నిభవుండు 'మహాద్విజులు వహ్నియందు హవ్యంబులు స్వాహాకార కలితంబు లైన మంత్రంబుల 
నొసంగువారు; దానంజేసి నీకు. బ్రియునితోడి నిత్యసహవాసంబు సిద్దించు' ననియె; నప్పుడు సకల 
మునిగణ సమేతుండై చనుదెంచి కమలాసనుండు మహాసేను నభినందించి, యంతకు మున్న సన్నిహైతుందై 
యున్న మహాదేవు దెస జూచి, యతని కి ట్లనియె. 260 


a శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; అగ్నిభవుండు= అగ్నిహోత్రునికి పుట్టిన కుమారస్వామి; మహాద్విజులు= (బ్రాహ్మణోత్తములు; 
వహ్నియందున్‌= అగ్నిలో; హవ్యంబులు= హోమ (ద్రవ్యాలు; స్వాహా, కార కలితంబులు+ఐన= స్వాహా అనే శబ్దంతో కూడిన; 
మం(త్రంబులన్‌= దివ్యాక్షరాల ఉచ్చారణతో; ఒసంగువారు= వేల్చగలరు; దానన్‌+చేసి= అందుచేత; నీకున్‌= నీకు ( ఓ 
స్వాహాదేవీ నీకు); ప్రియుని తోడి= భర్తతోడి; నిత్య, సహవాసంబు= ఎల్లప్పుడును కలసి మెలసి ఉండటం; సిద్ధించున్‌= 
లభిస్తుంది; అనియెన్‌= అని చెప్పాడు; అప్పుడు= ఆ సమయంలో; సకల, ముని, గణ, సమేతుండు+ఐ= పెక్కు బుషుల 
సముదాయంతో కూడిన వాడై; కమల+ఆసనుండు= పద్మం ఆసనంగా కల బ్రహ్మదేవుడు; చనుదెంచి= వచ్చి; మహాసేనున్‌= 
కుమారస్వామిని; అభినందించి= మెచ్చుకొని; అంతకుమున్ను+అ= అంతకు పూర్వమే; సన్నిహితుండు+ఐ+ఉన్న= సమీపానికి 
చేరి ఉన్న; మహా దేవుదెసన్‌= పరమశివుడు ఉన్న దిక్కు చూచి; అతనికిన్‌= ఆ పరమశివుడికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని చెప్పగా, కుమారస్వామి ఇట్టా పలికాడు: “అమ్మా! స్వాహాదేవీ! యజ్ఞయాగాదులు చేసేటప్పుడు 
బ్రాహ్మణోత్తములు హవ్యాలను అగ్నిలో వేల్ళేటపుడు స్వాహా శబ్దోత్తర పదవిశిష్టంగా మంత్రాలను ఉచ్చరిస్తారు గాక! 
ఆ విధంగా నీకును నీ భర్త అయిన అగ్నిహో(త్రుడికిని అవినాభావ సంబంధం ఏర్పడగలదు.” ఆ సమయానికి 
అక్కడికి బుషులతో కలిసి బ్రహ్మదేవుడు విచ్చేసి, కుమారస్వామిని అభినందించాడు. అంతకు ముందే అక్కడ 
ప్రత్యక్షమై నిలిచిన పరమశివుడిని గాంచి, (బ్రహ్మదేవుడు ఈ విధంగా కుమారస్వామితో చెప్పాడు. 
ఆ. ‘అనఘ! యితయె త్రిపురహరుండు త్రిలోచనుం; | డిదె త్రిలోక మాత హిమనగేంద్ర 

తనయ; వీరు నీకు దల్లియు( దండ్రియు. । జువ్వె! వీరి. గొల్వు సుచిరభక్తి, 261 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడ వైనవాడా!, ఓ కుమారస్వామీ! ఇత(డు+ఎ= ఈయనయే సుమా; (త్రిపుర, హరుండు= 
మూడు (రాక్షస) నగరాలను నాశనం చేసినవాడు; (త్రి, లోచనుండు= మూడు కన్నులు కలవాడు; ఇది+ఎ= ఈ మెయే సుమా; 
త్రిలోక, మాత= మూడు జగాలకు తల్లి; హిమ, నగ+ఇంద్ర, తనయ= మంచుకొండల టేని యొక్క కూతురు, పార్వతీ 
దేవి; వీరు= ఈ పార్వతీపరమేశ్వరులు; నీకున్‌= కుమారస్వామివైన నీకు; తల్లియున్‌+తండ్రియున్‌= మాతాపితలు; చువ్వె= 
సుమా; సుచిర భక్తిన్‌= చాలాకాలం వరకు ఉండే (స్థిరమగు) పూజ్యభావంతో; వీరిన్‌= పార్వతీ పరమేశ్వరులను; కొల్వు(ము)= 
అర్భించుము. 


తాత్సర్యం: 'పుణ్యాత్ముడ వైన ఓ కుమారస్వామి! ఈ మహానుభావుడే పరమశివుడు. మూడు కన్నుల దేవర. 

మూడు పట్టణాలను నాశనం చేసిన పరాక్రమశాలి. ఈమెయే హిమాలయ పర్వతరాజపుత్రి పార్వతీదేవి. ఈ 

పార్వతీపరమేశ్యరులే నీ తలిదండ్రులు సుమా. నీ తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తరుగని భక్తితో 

ఆరాధించటం నీ పవిత్రకర్తవ్యం. 

వ. _ అగ్నిదేవునియందును దదీయ భార్యయందును దారు నిజయోగబలంబునం జేసి యావేశించి, యా 
దంపతులు లోకహితార్దంబుగా నిన్నుం గని' రని చెప్పిన బార్వతీ నందనుండు సానందహృదయుం డయి, 
సకలలోక గురువు లైన పార్వతీ పరమేశ్వరులం బూజించి, సంస్తుతించె; నంత నింద్రుండు కార్తికేయునకు 
నైరావణ భూషణం బైన ఘంటాద్వయంబు నొసంగిన, నం దొక్కటి కుమారుండు గైకొని యొక్కటి విశాఖున 
కిచ్చెం; బదంపడి. 262 


ప్రతిపదార్థం: తారు= వారు =పార్వతీ పరమేశ్వరులు; నిజ యోగ బలంబునన్‌+చేసి= తమ యోగశక్తి యొక్క పటుత్వం 
వలన; అగ్నిదేవుని+అందును= అగ్నిహోత్రుడి అందున్నూ; తదీయ, భార్య+అందును= ఆతడి యొక్క పెండ్లము నందున్నూ; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 839 


ఆవేశించి= ఆధ్యాత్మికంగా చొరబడి; ఆ దంపతులు= ఆ భార్యాభర్తలు; లోక, హిత+అర్థంబుగాన్‌= విశ్వ కల్యాణం కొరకై; 
నిన్నున్‌+కనిరి= నిన్ను (పుత్రుడిగా) కన్నారు; అని చెప్పినన్‌= అంటూ పలుకగా; పార్వతీ నందనుండు= పార్వతీదేవి కొడుకైన 
కుమారస్వామి; స+ఆనంద, హృదయుండు+అయి= ఆనందంతో కూడిన డెందం కలవాడై; సకల, లోక, గురువులు+ ఐన= 
సమస్త జగత్తులకు తలిదండ్రులు అయిన; పార్వతీ పరమ+-ఈశ్వరులన్‌= పార్వతిని, పరమశివుడిని; పూజించి= అర్చించి; 
సంస్తుతించెన్‌= కొనియాడినాడు; అంతన్‌= అంతట; ఇంద్రుండు= వేలుపు దొర; కార్తికేయునకున్‌= కుమార స్వామికి; 
ఐరావణ భూషణంబు+ఐన= ఐరావతం అనే పేరుకల వెల్లయేనుగుకు అలంకారాలైన; ఘంటాద్వయంబున్‌= రెండు 
గంటలు; ఒసంగినన్‌= బహూకరించగా; అందున్‌+ఒక్కటి= ఆరెండు గంటలలో ఒక గంట; కుమారుండు= కుమారస్వామి; 


కైకొని= స్వీకరించి; ఒక్కటి= ఒక గంట; విశాఖునకున్‌; ఇచ్చెన్‌= బహూకరించాడు; పదంపడి= పిమ్మట. 


తాత్సర్యం: అగ్నిహోత్రుడిలోనూ ఆతడి సతిలోనూ పార్వతీ పరమేశ్వరులు తమ యోగశక్తిపాటవంచొప్పున ఆవేశించి, 
నిన్ను పుత్రుడిగా కన్నారు. సమస్త జగత్తులకు తల్లిదండ్రు లైన పార్వతీపరమేశ్వరులు విశ్వకల్యాణం కొరకై నిన్ను 
పుత్రుడిగా పొందారు" అని బ్రహ్మదేవుడు కుమారస్వామితో చెప్పాడు. బ్రహ్మదేవుడి మాటలకు కుమారస్వామి 
డెందం ఉప్పాంగింది. అతడు ఆనందపరవశు డయ్యాడు. సర్వలోకాలకు మాతాపితలు అయిన పార్వతీపరమేశ్వరులను 
కుమారస్వామి పూజించి ప్రశంసించాడు. అంతట దేవేంద్రుడు తన వాహనమైన వెల్లయేనుగు ఐరావతానికి భూషణాలైన 
రెండు గంటలను కుమారస్వామికి బహూకరించాడు. కుమారస్వామి ఒక గంటను తాను స్వీకరించి, మరొక 
గంటను విశాఖుడికి సమర్పించాడు. ఆ తరువాత. 


విశేషం: (1) 'యోగబలమునంజేసి ఆవేశించుట.” యోగ సాధన వలన పెక్కు మహిమలు అతిలోకాలైనవి, ఇం(ద్రియాతీతాలైనవి, 
ఒనగూడుతాయని పెద్దలు చెప్పుతారు. ఇం(ద్రియాలలోని డైన కంటిచూపు వేరు; యోగదృష్టి వేరు; అట్టే శరీరబలం వేరు; 
యోగబలం వేరు. పార్వతీపరమేశ్వరులు యోగబలంవలన అగ్నిహో(తుడిని అతడి భార్యను ఆవేశించినట్టు ఈ గాథ 
అభివర్లిస్తున్నది. (2) ఐరావతం స్వర్గలోకంలో దేవేంద్రుడియొక్క వాహన మైన పట్టపుటేనుగు. లోకంలోని ఏనుగులు నల్లగా 
ఉంటాయి. ఐరావతం తెల్లని ఏనుగు అని సాహితీసమయం. 


ఈశ్వరుండు కుమారసహితుండై భద్రవటంబు సేరుట (సం. 3-221-1) 


మ. తనయుం గౌంగిటం జేర్చుచున్‌ వరుస మూర్ణఘ్రూణముం జేయుచున్‌ 
జనితానంద మనస్కుండై గిరిసుతాసంయుక్తు డీశాను.డ 
య్యనఘుం దోడ్కొని బద్దకేసరి సహస్రస్యందనారూఢు. డై 
చనియెన్‌ భద్రవటస్థలంబునకు నైశ్వర్యం బవార్యంబుగన్‌. 263 


ప్రతిపదార్థం: గిరి, సుతా, సంయుక్తు(డు= పార్వతీదేవితో కూడినట్టివాడు; ఈశాను(డు= శివుడు; తనయున్‌= కొడుకును 
(కుమారస్వామిని); కౌంగిటన్‌+*చేర్చుచున్‌= కౌగిలించుకొంటూ; వరుసన్‌= మాటికి; మూర్త, ఘ్రాణమున్‌+చేయుచున్‌= శిరస్సును 
వాసన చూస్తూ (మూర్కొంటూ); జనిత+ఆనంద, మనస్కు(డు+ఐ= కలిగిన సంతోషంతో కూడిన మనస్సు కలవాడై; 
ఆ+అనఘున్‌= ఆ పుణ్యాత్ముడిని (కుమారస్వామిని); తోడ్కొని= వెంటబెట్టుకొని; బద్ద, కెనర్కీ సహస్ర, స్యందన+ 
ఆరూఢుండు+ఐ= వేయి సింహాలు పూన్చబడిన రథం కలవాడై; భద్ర, వట, స్థలంబునకున్‌= 'భ(ద్రవటం' అనే పేరు కల 
చోటికి (భ(ద్రవటం అనగా ఏపుగా, విశాలంగా ఎదిగి క్షేమంగా ఉన్న మజ్టిచెట్టు గల స్థానం); ఐశ్వర్యంబు= విభూతి; 
అవార్యంబుగన్‌= వారించటానికి వీలు లేకుండగా అతిశయించి; చనియెన్‌= వెళ్ళాడు. 


స్టే శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పార్వతీసమేతుండైన పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామిని కౌగిలించుకొని పలుమారులు 
తల నిమిరి వాసన చూచి వాత్సల్యంతో లాలించాడు. తదుపరి కుమారస్వామిని తోడ్కొని వేయిసింహాలు పూనిన 
తన రథాన్ని ఎక్కి, ఐశ్వర్య ప్రకర్షతో ఆనందతన్మయత్వంతో భ(ద్రవటం అనే పేరు కల పుణ్యక్షేత్రానికి చేరాడు. 


నిశేషం: ఈశ్వరుడి యొక్క భావం- ఐశ్వర్యం”. ఐశ్వర్యం అంటే సంపద. “విభూతి” - పరమేశ్వర లాంఛనం. విభూతి ఎనిమిది 
విధాలు. ఇవి దివ్యాలు అతిలోకాలు అయిన శక్తులు. 1. అణిమ 2. మహిమ 3. గరిమ 4. లఘిమ 5. ప్రాప్తి 6. ప్రాకామ్యం 
క ఈళశిత్వం 8. వశిత్వం. 


వ. అమ్మహాదేవు ముందట ననేక యక్షగణ పరివృతుండును బుష్పకాధిరూఢుండును కుబేరుండును, వెనుక 
దెస నమరగణ సమన్వితుండును నైరావతారోహణోల్లాసియునై వాసవుండును, దక్షిణపక్షంబునం బ్రబల 
రక్షోయక్ష రక్షితుండై యమోఫు నామ ధేయుండైన యక్షోత్తముండును, గృతపరికరులైన వసు 
రుద్రాదిత్యులును, దాపలి పక్షంబున నతిభయంకర వ్యాధి మృత్యు పరివేష్టితుందై పితృపతియును, 
వివిధయాదోనివహ సనాథుం డయిన వరుణుండును నడచిరి; మజియు మూర్తిమంతంబు లై శూల పట్టిస 
గదా ముసలాదికంబులైన యద్దేవు నాయుధంబులు(గమండలు ప్రముఖోపకరణంబులుం జనియె; 
నయ్యాదిదేవునకు నా సన్నుండయి చంద్రుండును ధవళాతపత్రంబు ధరియించె; ననిలాగ్నులు 
చామరహస్తులై కొల్టిరి; విద్యయు, సావిత్రియు, గాంధారియు. గేశినియు నను దేవాంగనలు దాక్షాయణిం 
గొల్చి చనిరి; త్రిలోచనసఖుం డైన పింగళుం డను యక్షుండు వృషభకేతనంబు దాల్టె; నివ్విధంబున నభిరామ 
విభవోదారుండై కుమార గురుండు భద్రవటంబు సేర నరిగి, యచ్చటం గుమారుం జూచి యిట్లనియె.264 


ప్రతిపదార్థం: ఆ+మహా+దేవు, ముందటన్‌= ఆ పరమశివుడికి ముందుగా; అనేక, యక్ష, గణ, పరివృతుండును= పెక్కు 
మంది యక్షుల చేత చుట్టుకొనబడి ఉన్నవాడున్నూ; పుష్పక+అధిరూఢుండును= పుష్పకం అనే విమానంపైకి ఎక్కి ఉన్నవాడున్నూ 
అయిన; కుబేరుండును= కుబేరుడున్నూ; వెనుక దెసన్‌= (ఆ ఊరేగింపులో శివుడి రథానికి) వెనుక భాగంలో; అమర, గణ, 
సమన్వితుండును= దేవతల సముదాయంతో కూడినవాడును; ఐరావత+ఆరోహణ+ఉల్లాసియును+ఐ= ఐరావతం అనే పేరు 
కల తెల్లని ఏనుగును అధిరోహించటం వలన గోచరించే సంతోషం కలవాడును అయి; వాసవుండును= దేవేంద్రుడున్నూ; 
దక్షిణ పక్షంబునన్‌= కుడివైపున; (ప్రబల, రక్షస్‌+యక్ష, రక్షితుండు+ఐ= మిక్కుటమైన బలం కల రాక్షసులచేతను యక్షులనే 
వేల్పుల తెగవారిచేతను కాపాడబడెడి వాడై; అమోవు నామధేయుండు+ఐన= అమోఘుడు అనే పేరు కలిగిన; 
యక్ష+ఉత్తముండును= యక్షులలో (శ్రేష్టుడును; కృత పరికరులు+ఐన= ఆయుధాలను చేబూనిన; వసు, రుద్ర+ఆదిత్యులును= 
వసువులు, రుద్రులు, సూర్యులును; దాపలి పక్షంబునన్‌= ఎడమ వైపున; అతి, భయంకర, వ్యాధి, మృత్యు, పరివేష్టితుండు+ఐ= 
మిక్కిలి వెరపు గొలిపే రోగాలచేత మరణం చేత చుట్టుకొనబడి ఉండిన వాడైన; పితృ పతియును= (పేతాలకు అధినేత 
అయిన యముడును; వివిధ, యాదః+నివహ, సనాథుండు+అయిన= పెక్కు జలజంతువుల సముదాయంతో కూడిన 
వాడయిన; వరుణుండును= వరుణుడును (దిక్సాలకులలో ఒకడు); నడచిరి= నడచి వెళ్ళారు; మటియున్‌= ఇంకను; మూర్తి 
మంతంబులు+ఐ= (ప్రత్యక్షంగా కన్పించే ఆకారాలు కలవి అయి; శూల, పట్టిస, గదా, ముసల+ఆదికంబులు+ఐన= బల్లెం; 
ఇనుపరేకు వంటి ఆయుధం (పట్టాకత్తి), గద, రోకలి, మున్నగునవి అయిన; ఆ+దేవు+ఆయుధంబులున్‌= ఆ దేవుడి (శివుని) 
ఆయుధాలును; కమండలు, ప్రముఖ+ఉపకరణంబులున్‌= పానపాత్రికమున్నగు పనిముట్టును; చనియెన్‌= వెళ్ళాయి; ఆ+ఆది 
దేవునకున్‌= ఆ పరమశివుడికి; ఆసన్నుండు+అయి= దగ్గరగా ఉన్నవాడై; చంద్రుండును; ధవళ+ఆతపత్రంబు= వెల్ల 
గొడుగు; ధరియించెన్‌= మోశాడు; అనిల+అగ్నులు= వాయువు, నిప్పు; చామర హస్తులు+ఐ= చమరీ మృగం వెంట్రుకలలో 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 841 


తయారయిన వీవనలను చేతులలో ధరించిన వారై; కొల్చిరి= సేవించారు; విద్యయున్‌, సావిత్రియున్‌, గాంధారియున్‌+ 
కేశినియున్‌+అను= విద్య, సావిత్రి, గాంధారి, కేశిని అనే పేరులు కల; దేవ+అంగనలు= దేవతా(స్తీలు; దాక్షాయణిన్‌= 
పార్వతీదేవిని; కొల్చి= సేవిస్తూ; చనిరి= వెళ్ళారు. (త్రిలోచన, సఖుండు+ఐన= ముక్కంటి అయిన శివుడికి మిత్రుడు అయిన; 
పింగళుండు+అను, యక్షుండు= పింగళుడు అనే యక్షుడు; వృషభ కేతనంబు+తాల్భెన్‌= ఎద్దు బొమ్మ గల జెండాను 
పట్టుకొన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; అభిరామ, విభవ+ఉదారుండు+ఐ= అందమైన సంపదతో గూడిన గొప్పతనం 
కలవాడై; కుమార, గురుండు= కుమారస్వామి యొక్క తండ్రి అయిన పరమశివుడు; భ(ద్రవటంబు+చేరన్‌+అరిగి= భ(ద్రవటం 
అనే క్షేత్రాన్ని చేరి; అచ్చటన్‌= అక్కడ; కుమారున్‌+చూచి= కుమారస్వామిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: భ[ద్రవటక్షేత్రాన్ని చేరేటప్పుడు పరమశివుడి ఊరేగింపు వర్షించబడింది. వేయిసింహాలు పూన్చిన రథంమీద 
పరమశివుడు దేదీప్యమానంగా వైభవోపేతంగా ఆసీనుడై ఉన్నాడు. శివుడికి ముందట - పెక్కుమంది యక్షుల 
పరివారాలతో కూడినవాడున్నూ, సుప్రసిద్దమైన పుష్పకం అనే విమానాన్ని అధిష్టించినవాడున్నూ అయిన కుబేరుడు 
సాగాడు. వెనుకభాగంలో దేవేంద్రుడు ఐరావతం అనే తెల్లయేనుగుపై వైభవంతో అధిష్టించి ఉన్నాడు. కుడివైపున 
అమోఘుడు అనే పేరు కల గొప్ప యక్షనాయకుడు నడిచాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తమ తమ 
ఆయుధాలతో అందులో పాల్గొన్నారు. ఎడమభాగంలో భీకరవ్యాధులచేత మృత్యుదేవతచేత చుట్టుకొనబడిన యముడు 
సాగాడు. వివిధ సముద్రాలతో కూడిన వరుణుడు అచట నిలిచాడు. ఇంకను, శూల పట్టిస గదా ముసలాదికాలైన 
పరమేశ్వరుడి ఆయుధాలు (ప్రత్యక్షంగా కన్పించే ఆకారాలను ధరించి వెలుగొందుతూ నడిచాయి. అట్లాగే, కమండలువు 
మున్నగు శివుని పనిముట్టుకూడ అట్లే ఆ ఊరేగింపులో పాల్గొన్నాయి. పరమశివుడికి సమీపంలో నిలిచి, చంద్రుడు 
వెల్ల గొడుగు పట్టుకొన్నాడు. వాయుదేవుడు అగ్నిహోత్రుడు చామరాలతో వీస్తూ ఉన్నారు. విద్య, సావిత్రి, గాంధారి, 
కేశిని యనే దేవతావనితలు పార్వతీదేవిని సేవిస్తూ సాగారు. ముక్కంటికి అనుగునెచ్చెలి అయిన పింగళుడు అనే 
యక్షుడు ఎద్దుబొమ్మ కల జెండాను ఎత్తిపట్టి ముందు నడిచాడు. ఈ విధంగా కన్నుల పండువుగా ఊరేగుతూ 
కుమారస్వామితం(డ్రి అయిన శివుడు భద్రవటక్షేత్రాన్ని చేరాడు. భద్రవటాన్ని చేరిన పిదప, పరమశివుడు తన 
పుత్రుడైన కుమారస్వామితో ఇట్టా పలికాడు. 


విశేషం: (1) పుష్పకం :- కుబేరుడి విమానం. ఇందులో ఎందరు ఎక్కినా, ఇంకొకరికి చోటు ఉంటుందట! “పుష్పకం” - 
రామాయణ పఠితలకు చిరపరిచితమైనదే. రావణుడు కుబేరుడిని జయించి పుష్పకవిమానాన్ని తనస్వాధీనం చేసికొన్నాడు. 
రావణ వధానంతరం పుష్పకంలో అయోధ్యకు చేరి రాముడు దానిని తిరిగి కుబేరుడికి పంపించాడు. (2) దాక్షాయణి అనగా 
దక్షప్రజాపతికూతురు, సతీదేవి. ఆమె ఆహ్వానం లేకపోయినప్పటికి తండ్రిచేసే యజ్ఞానికి వెళ్లి, అవమానించబడి, అగ్నికుండం 
వ ee) 
(యోగాగ్ని) సృష్టించుకొని దగ్గమైపోయి, మరుజన్మలో పార్వతిగా పుట్టింది. ఇక్కడ దాక్షాయణి అనగా (ప్రకరణానుబద్దంగా 
పార్వతి అనే అర్థం సిద్దించింది. (3) ఈ ఊరేగింపు అంతయు మహారాజవైభవస్సోరకం. ఎజ్జన సమకాలీన చక్రవర్తుల వైభవం 
ఈ వర్షనలో 'ప్రతిబింబితం (4) ద్వాదశాదిత్యులు:- పండ్రెండు మంది సూర్యులు. ధాతా మి(త్రోర్యమా రుద్రో వరుణ స్ఫూర్య 
ఏవచ । భగో వివస్వాన్‌ పూషా చ సవితా దశమః స్మృతః ఏకాదశ స్తథా త్వష్టా విష్ణు ర్వాదశ ఉచ్యతే॥ 1. ధాత 2. మిత్రుడు 
3. అర్యముడు 4. రుద్రుడు 5. వరుణుడు 6. సూర్యుడు 7. భగుడు 8. వివస్వంతుడు 9. పూష 10. సవితృడు 11. త్వష్ట 
12. విష్ణువు (5) రుద్రులు :- ఏకాదశ రుద్రులు. 1. అజుడు 2. ఏకపాదు(డు 3. అహిర్చుధ్నుడు 4. విరూపాక్షుడు 
5. సురేశ్వరుడు 6. జయంతుడు 7. బహురూపుడు 8. త్ర్యంబకుడు 9. అపరాజితుడు 10. వైవస్వతుడు 11. హరుడు. 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “సప్తమం బైన మారుత స్మంధమునకు( । బతివి గమ్ము కుమార! దేవతల కెపుడు. 
గార్య మొదవిన( జేకొని కడ(క( దీర్పు; | మనిశమును మత్పదధ్యానఘనుండ వగుము. 265 


ప్రతిపదార్థం: ఓ కుమారస్వామీ!; సప్తమంబు+ఐన= ఏడవదియగు; మారుత స్కంధమునకున్‌= మరుత్తులకు సంబంధించిన 
సేనా విభాగానికి; పతివి+కమ్ము= అధినేతవు అగుము; దేవతలకున్‌= వేల్పులకు; ఎపుడున్‌= ఏ సమయంలో నైనా; 
కార్యము+ఒదవినన్‌= పని ఏర్పడితే; చేకొని= పూనుకొని; కడంకన్‌+తీర్పుము= పూనికతో నిర్వహించుము; అనిశమును= 
ఎల్లప్పుడును; మత్‌+పద, ధ్యాన, ఘను(డవు+అగుము= నా పాదాలను ధ్యానించటంచేత గొప్పువాడవు అగుము. 


తాత్సర్యం: కుమారస్వామీ! ఏడవది అయిన మారుత సేనావిభాగానికి నాయకుడవు కమ్ము. దేవతలకు పని 
కలిగినపుడు పూనికతో వారిని కాపాడుము. ఎల్లప్తుడు నాయందు భక్తి కలిగి ఉండుము. 


విశేషం: రాజ్యాంగం సప్తాంగాలతో కూడినది. 1. స్వామి 2. అమాత్యుడు 3. సుహృత్తు 4. కోశం 5. రాష్ట్రం 6. దుర్గం 
7. బలం. ఇచ్చట 'మరుత్తులు' ఏడవ రాజ్యాంగంలోని బలం. మరుత్తులు అనగా గాలులు. 


కుమారస్వామి మహిషాసురుం జంపుట (సం. 3-221-29) 


క, చనుము శుభంబుల నొందుము । తనూజ! యని కౌంగిలించి తద్దయు( బ్రేమం 
బున నతని వీడుకొలుప(గ | ననఘ! మహోత్సాతములు రయంబున( బొడమెన్‌. 266 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! పుణ్యాత్ముడా, ఓ ధర్మరాజా!; తనూజ!= కుమార! కుమారస్వామీ!; చనుము= 
వెళ్లుము; శుభంబులన్‌= శుభములను; ఒందుము= పొందుము; అని= పలికి; కౌంగిలించి= ఆశ్షేషించి; తద్దయున్‌= మిక్కిలి; 
('ప్రేమంబునన్‌= అనురాగంతో; అతనిన్‌= కుమారస్వామిని; ఏడుకొలుపగన్‌= ఆమం(త్రణంచేయగా; మహా+ఉత్సాతములు= 
గొప్ప భూత వికారాలు; రయంబునన్‌= శీఘ్రంగా; పొడమెన్‌= కన్పించాయి. 


తాత్సర్యం: పుణ్యాత్ముడవైన ఓ ధర్మరాజా! వినుము. అంతట పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని 
కౌగిలించుకొని శుభంబులు పొందుమని ఆశీర్వదించి వీడ్కొలిపాడు. అప్పుడు వెంటనే గొప్ప ఉత్సాతాలు పొడసూపాయి. 


విశేషం: ఉత్సాతాలు శుభాశుభసూచకమైన భూతవికారాలు. అవి మూడు రకాలు. (1) దివ్యం:- సూర్యగ్రహణం, చంద్ర 
(గ్రహణం మున్నగునవి. (2) అంతరిక్షం :- ఉల్కాపాతం మున్నగునని (3) భౌమం :- భూకంపం మున్నగునవి. 


ఆ. దెసలు మండె, ధరణి దిర్దిరం దిరిగి, న । భ్రంబు మ్రోసె, వడ(36 బర్వతములు, 
జగము ఘోరతిమిర సంవృతమయ్యె, ని | ర్లరులమనము లెల్ల సంభ్రమించె. 267 


ప్రతిపదార్థం: దెసలు= దిక్కులు; మండెన్‌= అగ్నిజ్వాలలతో జ్వలించాయి; ధరణి= భూమండలం; దిర్దిరన్‌+తిరిగెన్‌= గిరగిర 
తిరిగింది; అభ్రంబు= ఆకసం; మోసెన్‌= ధ్వనించింది; పర్వతములు= కొండలు; వడథెన్‌= కంపించాయి; జగము= లోకం; 
ఘోర, తిమిర, సంవృతము+అయ్యెన్‌= భయంకర మైన చిమ్మచీకట్టతో (క్రమ్ముకొన్నది అయింది. నిర్ణరుల మనములు+ఎల్లన్‌= 
(ముసలితనం లేని) దేవతల మనస్సులు అన్నీ; సంభ్రమించెన్‌= తిరుగుడు పడ్డాయి. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 843 


తాత్సర్యం: దిక్కులలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. భూగోళం గిరగిర తిరిగింది. ఆకసం ధ్వనించింది. కొండలు 
వణికాయి. (ప్రపంచమంతా భయంకరమైన చిమ్మచీకటులు క్రమ్ముకొన్నాయి. దేవతల గుండెలు దద్దరిల్హాయి. 


వ. తదనంతరంబు 268 


తాత్సర్యం: ఆ తరువాత. 


మ. ఘనశస్తాస్త మహోజ్వలంబు చతురంగ వ్యాప్త భూమండలం 
— స 
బు నితాంతోద్దత ఘోరఘోష బధిరీభూతాఖిలాశాముఖం 
బనిరోధోద్గత వేగ ముగ్ర దనుజేంద్రానీక మేతెంచె నీ 
సున నీశానముఖామరప్రతతిపై శుంభద్దుజారంభమై. 269 


ప్రతిపదార్థం: ఘన, శస్త+అ(స్త్ర మహా+ఉత్‌+జ్వలంబు= గొప్పవైన ఆయుధాల చేతను, మం(త్రపూతమైన ఆయుధాల చేతను 
దేదీప్యమానంగా (ప్రకాశించేదిన్నీ; చతురంగ వ్యాప్త భూమండలంబు= నాలుగు అంగాలు గల సేనచేత విస్తరించిన భూమండలం 
కలిగినదిన్నీ; నితాంత+ఉద్ధత, ఘోర, ఘోష, బధిరీభూత+అఖిల+ఆశా ముఖంబు= ఎల్లప్పుడూ గర్వంతో భయంకరమైన 
నాదంతో దిగ్గిగంతాలకు చెవుడు కల్పించేదిన్నీ; అ నిరోధ+ఉత్‌+గత, వేగము= ఆటంకం లేక పైకి ఉరికే వేగం కలిగినదిన్నీ 
అయిన; ఉ(గ, దనుజ+ఇం|(ద్ర+అనీకము= భయంకరమైన రాక్షసనాయకుడి సేన; ఈసునన్‌= రోషంతో; ఈశాన ముఖ,+అమర, 
ప్రతతిపైన్‌= శివుడు మొదలుగాగల వేల్పుల గుంపుపై; శుంభత్‌+భుజ+ఆరంభము+ఐ= (ప్రకాశించే పరాక్రమం యొక్క 
ఎత్తికోలు కల్లినదై; ఏతెంచెన్‌= దండెత్తి వచ్చింది. 


తాత్సర్యం: తదుపరి, శివుడు మున్నగు నాయకులతో కూడిన దేవతల పైకి రాక్షసులసైన్యం మహాపరాక్రమ ప్రాభవంతో 
కూడిన పటాటోపంతో దండెత్తి వచ్చింది. ఆ రాక్షస సైన్యం- గొప్ప అస్త్రాలతో శస్రాలతో దేదీప్యమానంగా 
వెలుగొందింది. భూమండలాన్ని అంతటిని ఆక్రమించిన చతురంగబలం కలిగినట్టిది, దిగ్గిగంతాలు మారుమోగుతూ 
వినేవారి చెవులు చిల్లులు పడేటట్లు శబ్దాలు చేసేది. ఆపలేని వేగం గలది. 


నిశేషం: చతురంగ బలం: 1. రథాలు 2. గుర్రాలు 3. ఏనుగులు 4. భటులు. 

వ. ఇట్లు మహిషాసుర సంరక్షితం బయిన దానవసైన్యంబు పటితెంచి చుట్టుముట్టి యసంఖ్యసాయకంబులు 
గదాఖడ్గ ముసల పరిఘశతఘ్ని ప్రముఖానేక ప్రహరణంబులు ప్రయోగించి, నిమిషమాత్రంబున ననిమిష 
సైన్యంబునం బ్రచుర మాతంగ తురంగ రథిక పదాతి ప్రకరంబులం బరిమార్దినం గార్జిచ్చు పొదివినం జెదరి 
పటిచు మృగంబులుం బోలె నమరులు సమరవిముఖులై తొలంగం బాణినం జూచి నముచిసూదనుండు 
సింహనాదంబు సేయుచు నెలుంగెత్తి సురగణంబుల కిట్లనియె. 270 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; మహిష+అసుర సంరక్షితంబు+అయిన= మహిషుడు అనే రాక్షసుడిచేత కాపాడబడిన; 

దానవ, సైన్యంబు= రాక్షసుల సేన; పజితెంచి= దండెత్తి వచ్చి; చుట్టు ముట్టి= చుట్టును ముట్టడించి; అసంఖ్య సాయకంబులు= 
లెక్కకు మిక్కిలి బాణాలు; గదా, ఖడ్గ, ముసల, పరిఘ, శతఘ్ని ప్రముఖ+అనేక, ప్రహరణంబులు= గద, కత్తి, రోకలి, 


ఇనుపగుదియ, నూరుమందిని ఒకేసారి చంపగల యం(త్రాయుధం మున్నగు పెక్కు ఆయుధాలు; ప్రయోగించి= ఉపయోగించి; 
నిమిష మా(త్రంబునన్‌= క్షణమా(త్రంలో; అనిమిష సైన్యంబునన్‌= దేవతలసేనలోని; ప్రచురు మాతంగ, తురంగ, రథిక, 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


పదాతి, 'ప్రకరంబులన్‌= దట్టంగా ఉన్న ఏనుగులు, గుర్రాలు, రథవీరులను, కాల్చ్బలపు గుంపులను; పరిమార్భినన్‌= నాశనం 
చేయగా; కార్చిచ్చు= దావాగ్ని; పొదివినన్‌= అలముకొన్న; చెదరి= కకావికలై; పఖుచు= పారిపోయే; మృగంబులున్‌+పోలెన్‌= 
లేళ్ల వలె; అమరులు= దేవతలు; సమర, విముఖులు+ఐ= యుద్దం చేయటానికి తొలగినవారై; తొలంగన్‌+పాజినన్‌+చూచి= 
చెదరి పారిపోవటం చూచి; నముచి సూదనుండు= దేవేంద్రుడు (నముచి అనే రాక్షసుడిని సంహరించినవాడు); సింహ 
నాదంబు+చేయుచున్‌= సింహగర్జన వంటి ధ్వనిని చేస్తూ; ఎలుంగు+ఎత్తి= కంఠస్వరం ఎత్తి (బిగ్గరగా మాటలు వినిపించేటట్టు); 
సుర, గణంబులకున్‌= వేల్పుల గుంపులకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా రాక్షసుల సైన్యం దేవతలపైకి దండెత్తి వచ్చింది. ఆ రాక్షస సేనలకు నాయకుడు 
మహిషుడు అనే రాక్షసుడు. ఆ రాక్షససేనలు దేవతలను చుట్టుముట్టి లెక్కకు మిక్కిలి బాణాలను, గదలు, కత్తులు, 
రోకళ్లు, ఇనుప గుదియలు, శతఘ్నులు మున్నగు ఆయుధ విశేషాలను ఉపయోగించి, క్షణంలోనే దేవతల సైన్యంలోని 
ఏనుగులను, గుర్రాలను, రథాలను, రథికులను, కాల్చ్బలాలను నాశనం చేశాయి. అప్పుడు కార్చిచ్చుకు భయపడి 
పరుగెత్తే లేళ్లవలె దేవతలు యుద్దం చేయటానికి భయపడి వెనుదిరిగి పారిపోయారు. అట్లా భీతితో పారిపోయే 
దేవతలను చూచి, దేవేంద్రుడు సింహనాదం చేస్తూ ఇట్టా పలికాడు. 


చ. “వలవదు సంభ్రమంబు, గరువంబుగ నియ్యెడ నెల్లవారు నే 
ర్పలవడ వాహనంబులు మహాస్త్రములున్‌ సమకట్టి క్రమ్మణుం; 
డలవునం దున్నివైవుండు దురాత్ముల దైత్యుల; నేను గల్గంగాం 
దలరయగ నేల మీకు? ధృతి( దాల్పుండు నిల్వుండు గెల్వు( డుక్కునన్‌'. 271 


ప్రతిపదార్థం: సంభ్రమంబు= భయంతో కూడిన తొట్రుపాటు; వలవదు= వద్దు; గరువంబుగన్‌= రీవితో; ఈ+ఎడన్‌= ఈ 
తరుణంలో; ఎల్లవారున్‌= అందరు; నేర్పు+అలవడన్‌= సామర్థ్యం పెంపొందించుకొని; వాహనంబులు= యానములు; 
మహా+అ(స్తములున్‌= గొప్పవి మం(త్రపూతాలు అయినవి అయిన ఆయుధాలు; సమకట్టి= ఆయత్తం చేసికొని; క్రమ్మణుండు= 
మరలి రండి; అలవునన్‌= శక్తి సామర్థ్యంతో; దురాత్ములన్‌= చెడ్డవారలను; దైత్యులన్‌= రాక్షసులను; తున్మివైవుండు= 
సంహరించండి; నేను+కల్ల(గాన్‌= నేను ఉండగా; మీకున్‌= మీకు; తలరంగన్‌+ఏల= ఆరాటం చెందనేల?; ధృతిన్‌+ 
తాల్పుండు= ధైర్యం వహించండి; నిల్వుండు= ఆగండి; ఉక్కునన్‌= పరాక్రమంతో; గెల్వుడు= జయించండి. 


తాత్సర్యం: (ఈ పద్యం దేవేంద్రుడు తన పల్కుల ద్యారా దేవతలను ప్రోత్సహించిన విధాన్ని వివరిస్తున్నది). ఓ 
దేవతలారా! మీరు భయపడి పారిపోవద్దు. ఈ తొట్రుపాటు మంచిది కాదు. నేను మీతో కలిసి యుద్దం చేయగలను. 
నే నుండగా మీకు భయం ఎందుకు? ఆత్మగౌరవంతో మీరందరు తిరిగి వచ్చి మీ శక్తి సామర్ధ్యాన్ని చూపండి. 
వాహనాలు మహాసస్తాలు సరిదిద్దుకొని దుర్మార్గులైన రాక్షసులను సంహరించండి. ధైర్యం వహించండి. రణరంగంలో 
స్థిరభావంతో నిల్వండి. మీకు విజయం సిద్దించటం తథ్యం. 
ఆ. అనినంబోక నిల్చి యాహవోత్సాహులై | సకలవాహనాస్తశస్త్రచయము 

లలవరించి పేర్చి యార్షి తా(కిరి వసు । రుద్ర సాధ్యముఖ మరుతవరులు. 272 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పోక= వెనుదిరిగి పారిపోకుండగా; నిల్చి= నిలిచి; ఆహవ+ఉత్సాహులు+ఐ= యుద్దం 
చేయటంలో ఉత్సాహం కలవారై; సకల, వాహన+అస్త్ర శస్త్ర చయములు+అలవరించి= సమస్తమైన వాహనాలు, మం(త్రపూతాలైన 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 845 


ఆయుధాలు, యుద్ద పరికరాల సముదాయాలను సంతరించుకొని; పేర్చి= అతిశయించి; ఆర్బి= సింహనాదాలు చేసి; వసు, 
రుద్ర, సాధ్య, ముఖ, మరుత్‌+ప్రవరులు= వసువులు, రుద్రులు, సాధ్యులు మున్నగు వేల్పు వీరులు; తాశిరి= (శత్రువులతో) 


తలపడారు. 
యి 


తాత్పర్యం: దేవేంద్రుడు ఆ విధంగా ప్రోత్సాహక వాక్యాలు పలుకగా, దేవతలు పారిపోకుండా నిలిచి, ఉత్సాహంతో 
వాహనాలు అ(స్తాలు అలవరించుకొని సింహనాదాలతో శత్రువులను తాకారు. వసువులు రుద్రులు మున్నగు 
దేవతలు ఆ విధంగా మరల రణరంగంలో చేరి యుద్దం సాగించారు. 


మ. అమరానీక విసృజ్యృమాన బహుశస్తాస్తాహతిన్‌ భిన్నదే 

హములై ఘఫోరమదేభముల్‌ బహులరక్తాంగంబులై తూలెం దీ 

వ్రమహావాత నిపాత జాత రభస వ్యాధూత సంధ్యారుణా 

భ్రములో నా నవశంబులై యొజిలుచుం బ్రత్యర్థి సైన్యంబులన్‌. 273 
ప్రతిపదార్థం: (ప్రత్యర్థి, సైన్యంబులన్‌= విరోధుల సైన్యాలలో; అమర+అనీక, విసృజ్యమాన, బహు, శస్త+అ(స్త+ఆహతిన్‌= 
దేవతల సైన్యాలచేత విడువబడుతున్న పెక్కు ఆయుధాల యొక్క, మంత్ర బాణాల యొక్క తాకిడి చేత; ఘోర, మద+ఇభముల్‌= 
భయంకరాలైన మదించిన ఏనుగులు; భిన్న దేహములు+ఐ= చీల్చబడిన శరీరాలు గలిగినట్టివి అయి; బహుల, రక్త+ 
అంగంబులు+ఐ= మిక్కుటంగా నెత్తురుతో కూడిన అవయవాలతో గూడినట్టివై; తీవ్ర, మహా, వాత, నిపాత, జాత, రభస, 
వ్యాధూత, సంధ్యా+అరుణ+అ(భ్రములో+నాన్‌= అధికమైన, గొప్పదైన గాలిచేత కొట్టబడటం వలన ఏర్పడిన సంక్షోభం 
కారణంగా చెల్లాచెదరుగా నైన, సంజవేళలో ఎగ్రనిమబ్బులో అనునట్టుగా; అవశంబులు+ఐ= అదుపుతప్పినవై; ఒణులుచున్‌= 
కలతచెంది ఆర్చుచు; తూలెన్‌= చెల్లాచెదరై పడిపోయాయి. 


తాత్సర్యం: శత్రుసైన్యాలలోని మదపుటేనుగులు దేవతల సైన్యాలచేత ప్రయోగించబడిన పెక్కు శస్తాలచేతను 
అస్రాలచేతను కొట్టబడి చీల్చబడిన దేహాలు కలిగి, నెత్తురు కారెడి అవయవాలతో కూడినవై, అధికమైన గాలిచేత 
కొట్టబడి సంక్షోభాన్ని చెంది చెల్పాచెదరయే సంధ్యాసమయంలోని మబ్బులో అనునట్టుగా, చెల్లాచెదరైపోయాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


మ. పురుహూతాగ్రసరప్రభూత బలసంభూతాస్త్ర నిర్భూత మై 
తిరిగెన్‌ బెంపటి దైత్యవాహినుల నుద్వృత్తాశ్వికశ్రేని వి 
స్పురితోత్సాత సమీరవేగ విముఖీభూతాకృతిం దూలు భీ 
కరరత్నాకరజాత సంతతతరంగవ్రాతముం బోలుచున్‌. 274 


ప్రతిపదార్థం: పురుహూత+అ(గసర, ప్రభూత, బల, సంభూత+అగస్త, నిర్జూతము+ఐ= దేవేంద్రుడు నాయకుడై ముందున్న 
గొప్ప సేననుండి పుట్టిన మం(త్రయుక్తాలైన ఆయుధాలచేత చెదరగొట్టబడినదై; పెంపు+అజీ= అతిశయం నశించి; 
దైత్యవాహినులన్‌= రాక్షస సేనలలో; ఉత్‌+వృత్త+ఆశ్విక, (్రేణి= గర్వించిన గుర్రపు సైనికుల గుంపు; విస్ఫురిత+ఉత్‌+పాత, 
సమీర, వేగ, విముఖీ భూత+ఆకృతిన్‌= ప్రకటంగా ఉవ్వెత్తుగ పైకెగసి ఎదురుగా వీస్తున్న పెనుగాలి దెబ్బలయొక్క వేగం చేత 
వెనుకకు మరలించబడిన ఆకారంతో; తూలు= చెదరిపోయే; భీకర, రత్నాకర, (రత్న+ఆకర) జాత, సంతత, తరంగ, 


స్ట శ్రీమదాంధ్ర మహాభారతము 


(వ్రాతమున్‌= భయంకరమయిన సముద్రంలో పుట్టి ఎల్లపుడూ నడయాడే కెరటాల గుంపును; పోలుచున్‌= సమానం జౌతూ; 
తిరిగెన్‌= ఇటునటూ చెదరిపోయింది. 


తాత్సర్యం: దేవేంద్రుడి నాయకత్వంలో విజృంభించిన సైన్యం ప్రయోగించిన శస్తాలచేత, అస్రాలచేత, రాక్షస 
సైన్యంలోని ఆశ్వికదళం పెనుగాలిచేత వెనుకకు నెట్టబడి విరిగిపడే కడలి కెరటాల వలె చెదరి వెనుకకు పారిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అడరుచు దేవసైన్యవిశిఖాగ్ని శిఖావలి చుట్టుముట్టినం 

గడువడి దానవధ్వజిని( గల్లు రథప్రకరంబు లన్నియుం 

బొడిపొడి యయ్యె నుగ్రతర భూరిదవానల మెల్లదిక్కులం 

బొడమిన వంటకట్టియల ప్రోవులు రూపజుమాడ్కి దోంపంగన్‌. 275 
ప్రతిపదార్థం: అడరుచున్‌= అతిశయిస్తూ; దేవ, సైన్య, విశిఖ+అగ్ని= వేల్పుల సైన్యానికి సంబంధించిన బాణాల అగ్నియొక్క; 
శిఖా+ఆవలి= మంటల సమూహం; చుట్టు ముట్టినన్‌= నలువైపులా ఆవరించగా; కడువడిన్‌= మిక్కిలి వేగంతో; దానవ, 
ధ్వజినిన్‌= రాక్షసుల సైన్యంలో; కల్గు= ఉండే; రథ, ప్రకరంబులు= తేరుల గుంపులు; అన్నియున్‌= సమస్తమున్నూ; ఉగ్ర, 
తర, భూరిదవ+అనలము= మిక్కిలి భయంకరమున్నూ, మిక్కుటమున్నూ అయిన కార్చిచ్చు; ఎల్ల, దిక్కులన్‌= అన్ని 


దెసలను; పొడమిన= ఆ(క్రమించిన; వంట కట్టియల (ప్రోవులు= వంట కొజకు ఉపయోగించే క[ర్రముక్కల గుంపులు; 
రూపు+అణు, మాడ్కిన్‌+తో(ప(గన్‌= నశించే విధంగా కనబడుతూ ఉండగా; పొడిపొడి+అయ్యెన్‌= బూడిదగా మారిపోయాయి. 


తాత్సర్యం: ఉత్సాహంతో దేవతల సైన్యం విజృంభించింది. వేల్పులు ప్రయోగించిన బాణాగ్నిజ్వాలలు వేగంగా 
నలుదెసల (క్రమ్ముకొన్నాయి. రాక్షసులసేనలలోని రథాలు అన్నియు కార్చిచ్చు క్రమ్ముకొనినపుడు కాలిపోయే వంట 
కట్టెల వలె బూడిద బుగ్గి అయిపోయాయి. 


విశేషం: అలం: ఉపమ. 


శా. గీర్వాణప్రవిముక్తబాణపటలక్రీడావిలూనంబు లై 
గర్వోన్మత్తసురారిశీర్షములు వీ(కన్‌ డొల్లె. గల్పచ్చిదా 
నిర్విద్దాంబుదమండలోద్గత మహానిర్హాతపాతావధూ 
తోర్వీభృద్ధనగండశైలములతో నూహింప( దుల్యంబులై. 276 


ప్రతిపదార్థం: గీర్వాణ, (ప్రవిముక్త బాణ, పటల, (క్రీడా, విలూనంబులు+ఐ= దేవతలచేత విడువబడిన అమ్ముల గుంపుల 
చేత (ఆటలోవలె) అలవోకగా ఛేదించబడినవై; గర్వ+ఉత్‌+మత్త, సుర+అరి, శీర్హములు= గర్వంచేత మిగుల మదించిన 
రాక్షసుల యొక్క తలకాయలు; వీ(కన్‌= బాగా; కల్ప+ఛిదా, నిర్విద్ద+అంబుద, మండల+ఉత్‌+గత, మహా, నిర్జాత, 
పాత+అవధూత+ ఉర్వీభృత్‌+ఘన, గండ, శైలములతోన్‌= కల్పంయొక్క చివరిభాగంలో అనగా (ప్రళయకాలంలో బాగా 
'క్రమ్ముకొనిన, మేఘముల సమూహం నుండి వెల్వడుతున్న పిడుగుపాటులవలన చెల్లాచెదరైన కొండలనుండి రాలిపడుతున్న 
పెద్ద పెద్ద రాళ్ళతో; ఊహింపన్‌+తుల్యంబులు+ఐ= భావించటానికి సమానాలై; డొల్లెన్‌= రాలి (క్రింద పడ్డాయి. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 847 


తాత్సర్యం: గర్వంచేత మదించిన రాక్షసుల తలకాయలు వేల్పుల బాణాలచేత కొట్టబడి, ప్రళయకాలంలో 
మేఘమండలంనుండి పడే పిడుగులచే కొట్టబడి ముక్కలు చెక్కలై పడే కొండలనుండి ఎగిరిపడుతూ వున్న 
గొప్పరాళ్ళవలె రాలి (క్రింద బడ్డాయి. 


నిశేషం: అలం: ఉ(త్రేక్ష. ఉపమేయం రాక్షసుల బాణాలచేత కొట్టబడి నేలపై పడినట్టి దేవతల తలలు. ఉపమానం ప్రళయ 
కాలంలో పిడుగులపాటువలన కొట్టబడి నేలపై కూలే కొండల రాళ్లు ఇచట 'ఊహింపి తుల్యంబులు - అనే ప్రయోగం 
అనుశీలించదగును. ఉపమానం (పోలిక) స్పష్టంగా వెల్లడియైతే అది ఉపమ అలంకారం. అది ఊహించవలసివస్తే ఉత్రేక్ష. 


వ. ఇట్లు నిహన్యమానంబు లగుచు దైత్యసైన్యంబులు దైన్యంబు నొంది నిలువ నోపక నలుదెసలం జెదరిన 
నొదరి యందటథి నదల్లి మహిషాసురుం డొక్కమహాశైలంబు వెటికి యిరుగేల నమర్షికొని యమరులమీందం 
గవిసినం గని, జనితోత్సాహం బైన యసురానీకం బతనిం గూడుకొని భేరీ నిస్సాణ పణవాది తూర్య 
రవంబులు సింహనాదంబులు( జెలంగం గడంగిన, నింద్రాది సురులును బెలుచ సంగరోన్ముఖులై నిలిచిన.277 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నిహన్య మానంబులు+అగుచున్‌= చంపబడుతున్నవి జౌతూ; దైత్య సైన్యంబులు= 
రాక్షస సేనలు; దైన్యంబున్‌+ఒంది= దీనత్వం పొంది; నిలువన్‌+ఓపక= స్థిరంగా ఉండలేక; నలు, దెసలన్‌+చెదరినన్‌= నాలుగు 
దిక్కులకు పారిపోగా; ఒదరి= పూని; అందటీన్‌+అదల్సి= అందరిని అరికట్టి; మహిష+అసురుండు= మహిషుడు అనెడి 
రాక్షసుడు; ఒక్క, మహా, శైలంబు= ఒక పెద్ద కొండను; పెటికి= కూరుకొని ఉన్న దానిని పైకి పెకలించి; ఇరు+కేలన్‌= రెండు 
చేతులలో; అమర్భి కొని= పొదివి పట్టుకొని; అమరులమీందన్‌= వేల్పుల మీద; కవిసినన్‌= పోరాటానికి పూనుకొనగా; కని= 
చూచి; జనిత+ఉత్సాహంబు+ఐన= ఉత్సాహం కలిగినదైన; అసుర+అనీకంబు= రాక్షసుల సేన; అతనిన్‌+కూడుకొని= (ఆ 
మహిషాసురుడితో కలిసి); భేరీ, నిస్సాణ, పణవ+ఆది, తూర్యరవంబులు= భేరి, నిస్పాణం, పణవం మున్నగునవి యుద్దంలో 
సైనికులకు ఉత్సాహం కలిగించటానికై మోగింపబడే వాద్య విశేషాలు. అవి చేసేనాదాలతో; సింహనాదంబులు= సింహగర్జనను 
అనుకరిస్తూ రణరంగంలో వీరులు చేసిన అరుపులు; చెలంగన్‌= అతిశయించగా; కడంగినన్‌= పూనుకొనగా; ఇంద్ర+ఆది, 
సురులును= ఇంద్రుడు మొదలైన దేవతలును; పెలుచన్‌= ఆటోపంతో; సంగర+ఉత్‌+ముఖులు+ఐ= యుద్దం చేయటంలో 
అభిరుచి కలవారై; నిలిచినన్‌= నిలబడగా. 


తాత్సర్యం: ఈ విధంగా రాక్షసులు రణరంగంలో మరణిస్తూ దైన్యం చెంది నిలువజాలక నలుదిక్కులకు 
పారిపోసాగారు. అంతట, మహిషాసురుడు పారిపోయే రాక్షసభటులకు ప్రోత్సాహం కలిగించి వారిని కూడగట్టుకొని 
వచ్చి, ఒక పెద్ద కొండను పెకలించి తన రెండు చేతులతో పట్టుకొని దేవతలపైకి విజృంభించాడు. అంతట 
ఉద్రేకంతో ధైర్యం తెచ్చుకొనిన రాక్షస సైనికులు మహిషాసురుడితో కలిసి, భేరులు మున్నగు వాద్యాలను మోగించి 
సింహనాదాలు చేస్తూ దేవతలను ముట్టడించారు. అప్పుడు ఇంద్రుడు మున్నగు దేవతలు రాక్షసులను రణరంగంలో 
అరికట్టడానికై నిలబడ్డారు. 


విశేషం: ప్రాచీన భారతదేశంలో యుద్దరంగంలో సైనికులను పురికొల్పటానికై భేరులు, తప్పెటలు మున్నగు వాద్యాలను 
ఉపయోగించేవారు. భేరి= ఢక్క పెద్దడోలు. నిస్పాణము= ఇదికూడా చర్మవాద్య విశేషం, తప్పెటవంటిది; పణవము= ఏనుగు 
తోలుతో చేయబడిన వాద్యం. తూర్యము= ఢక్క మొదలైన ఒక వాద్య విశేషం. 


848 శ్రీమదాంధ్ర మహాభారతము 


క మహిషుండు బల మేర్పడ న । మృహిధరమున్‌ వైచె నయ్యమరసైన్యముపై 

మహి సంచలింపంగా దశ । సహస్ర యోధవరు లపుడు సమసిరి దానన్‌. 278 
ప్రతిపదార్థం: మహిషుండు; బలము+ఏర్పడన్‌= శక్తి విలసిల్లేటట్టుగా; ఆ+మహిధరమున్‌= ఆ కొండను; ఆ+అమర సైన్యము పైన్‌= 
ఆ దేవతల సేనపై; మహి= భూమి; సంచలింపంగాన్‌= కంపించేటట్టుగా; వైచెన్‌= విసిరాడు; దానన్‌= ఆ కొండ వలన; అపుడు= 
ఆ సమయంలో; దశ, సహస్ర, యోధ, వరులు= పదివేల మంది గొప్ప వీరులు; సమసిరి= చచ్చారు. 


తాత్పర్యం: మహిషాసురుడు ఆ కొండను దేవతల సేనపై విసిరాడు. ఆ కొండతాకిడికి దేవతలసేనలలో పదివేల 
మంది గొప్పయోధులు మరణించారు. 


ఉ. అంతయు. జూచి యెంతయు భయంబున నింద్రునిందొట్టి నిర్జరుల్‌ 
బ్రాంతమనస్కులై తిరుగంబద్ద మదాంచితఘోరమూర్తి యై 
యంతకశౌర్యు. డా దనుజు. దంత దిగంతము దూల! గిట్టి కా 
లాంతకు( డైన రుద్రుని రథాగ్రము చెచ్చెరం బట్టె నుద్ధతిన్‌. 279 


ప్రతిపదార్థం: అంతయున్‌+చూచి= జరిగింది సమస్తమున్నూ గమనించి; ఎంతయున్‌, భయంబునన్‌= కొలదికి మీరిన 
వెరపుతో; ఇంద్రునిన్‌+తొట్టి, నిర్ణరుల్‌= ఇంద్రుడు మొదలుగా గల దేవతలు; (భ్రాంత మనస్కులు+ఐ= మోహం చేత కలవర 
పడిన మనస్సులు కలవారై; తిరుగన్‌+పడ్డన్‌= తిరుగు ముఖాలతో మరలినవారు కాగా; మద+అంచిత, ఘోర, మూర్తి+ఐ= 
గర్వంతో కూడన భయంకరమైన ఆకృతి కలవాడై; అంతక శౌర్యుడు= యముడి వంటి పరాక్రమం కలవాడు; ఆ 
దనుజుండు= ఆ రాక్షసుడు (ఆ మహిషు(డు); అంతన్‌= ఆ సమయంలో; దిక్‌+అంతము= దిక్కుల చివరి భాగం; తూలన్‌= 
చలించగా; కిట్టి= సమీపించి; కాల+అంతకు(డు+ఐన= కాలాన్ని రూపుమాపేవాడైన; రుద్రుని= శివుని; రథ+అ(గము= 
తేరుకొసభాగాన్ని; చెచ్చెరన్‌= వేగంగా; ఉద్దతిన్‌= రోషంతో; పట్టెన్‌= పట్టుకొన్నాడు. 


తాత్సర్యం: ఆ సన్నివేశాల నన్నిటిని తిలకించి, మిక్కిలి వెరపుతో ఇంద్రుడు మొదలగు దేవతలు కలవరపడి 
మరలినారు. అప్పుడు యముడితో సమానమైన పరాక్రమం గల ఆ మహిషాసురుడు దిక్కులు సంచలించేటట్లుగా 
విజృంభించి, గర్వంతో కూడిన భయంకరమూర్తి అయి, కాలాంతకుడైన శివుడి తేరుకొసభాగాన్ని రోషంతో శీఘ్రంగా 
పట్టుకొన్నాడు. 


చ. “హరు దదె చిక్కె; నింక నసురాధిపుచే( దెగు నంచు. బొంగి భీ 

కరముగ దైత్యు లార్వంగ జగత్తితయంబును గంప మొందంగా. 

దెరలి మునీశ్వరుల్‌ గరము దీనత( బొంద(గ మందహాస భా 

సురముఖు. డై పురారి నిజసూను( గుమారుని( జూచి యిట్లనున్‌. 280 
ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; అది+ఎ= అదె= అదిగో; చిక్కెన్‌= వశం అయ్యాడు; ఇంకన్‌= ఇకమీదట; అసుర+అధిపుచేన్‌= 
రాక్షసుల ప్రభువు చేత (మహిషుడిచేత); తెగున్‌= చచ్చును; అంచున్‌= అని పలుకుతూ; దైత్యులు= రాక్షసులు; పొంగి= 
ఉత్సహించి; భీకరముగన్‌= భయంకరంగా; ఆర్వంగన్‌= పెద్ద పెట్టున అరువగా; జగత్‌+*త్రితయంబును= మూడు లోకాలున్నూ; 
కంపము+ఒంద(గాన్‌= భయంతో సంచలించగా; తెరలి= తిరుగుడుపడి; ముని+-ఈశ్వరుల్‌= బుషిశ్రేష్ణులు; కరము= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 849 


మిక్కిలి; దీనతన్‌+పొందంగన్‌= దైన్యం చెందగా; మంద, హాస, భాసుర, ముఖుండు+ఐ= చిరునవ్వుచేత వెలుగొందిన మొగం 
కలవాడై; పుర+అరి= శివుడు; నిజ, సూనున్‌= తన కొడుకును; కుమారునిన్‌+చూచి= కుమారస్వామిని కనుగొని; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అంతట రాక్షసభటులు “ఇదిగో శివుడు చిక్కాడు; ఇక అతడు మహిషాసురుడిచేత చస్తాడు” అని 
భయంకరంగా అరిచారు. దానితో మూడులోకాలున్నూ కంపించిపోయాయి. బుషివరేణ్యులు చిన్నవోయారు. కాని, 
పరమశివుడు మాత్రం చిరునవ్వులు చిందే మొగంతో తన కుమారుడైన కుమారస్వామితో ఈ విధంగా అన్నాడు. 


ఉ.  'చూచితె వీని సాహసము శూరత మద్రథరోధి యయ్యె; ని 
న్నీచు( గృతాపరాధు నవినీతు గతాయువు మృత్యుదేవికిన్‌ 
గోచరు( జేయు మీవు రణకోవిద!' నావుడు షణ్ముఖుండు గో 
త్రాచలసన్నిభుండు మదనాంతకుమాటకు. బొంగి యుక్కునన్‌. 281 


ప్రతిపదార్థం: రణ, కోవిద!= యుద్దం చేయటంలో ప్రావీణ్యం కలవాడా, ఓ కుమారస్వామీ!; ఈవు= నీవు; వీని= ఈ 
మహిషుడి యొక్క; సాహసమున్‌; తెగువను; చూచితి(వి)+ఎ= సందర్శించావు కదా; శూరతన్‌= పరాక్రమం చొప్పున; 
మత్‌+రథ, రోధి+అయ్యెన్‌= నా తేరుకు ఆటంకం కల్పించిన వాడు అయ్యాడు; ఈ+నీచున్‌= ఈ నీచుడిని; కృత+అపరాధున్‌= 
చేసిన నేరం కలవాడిని; అవినీతున్‌= నీతి లేనివాడిని; గత+ఆయువున్‌= పోయిన ఆయుర్దాయం కలవాడిని; మృత్యు, 
దేవికిన్‌+గోచరున్‌+చేయుము= మృత్యుదేవతకు కనిపించేవాడినిగా ఒనరించుము; నావుడున్‌= అని చెప్పగా; గోత్ర+అచల, 
సన్నిభుండు= కుల పర్వతాలతో సమానమైన వాడగు; షణ్ముఖుండు= ఆరుమొగాల దేవర అయిన కుమారస్వామి; 
మదన+అంతకు, మాటకున్‌= మన్మథుడిని సంహరించిన శివుడియొక్క పలుకులకు; పొంగి= ఉత్సాహం చెంది; ఉక్కునన్‌= 
బలంతో. 


తాత్సర్యం: 'యుద్దం చేయటంలో ఆరితేరిన ఓ కుమారుడా!; చూచినావు కదా ఈ మహిషుడి సాహసం! వీడు 
నారథాన్నే అడ్డగించగలిగాడు. ఈ నీచుడికి ఆయువు తీరింది. ఇక వీడు మృత్యువువాత పడటం తప్పదు. ఈ 
దురహంకారిని నీవు శీఘ్రంగా సంహరించుము” అని శివుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు కులపర్వతాల వంటి స్టైర్యం 
గలవాడైన కుమారస్వామి శివుడి మాటలకు ఉప్పాంగినవాడయ్యాడు. 


విశేషం: స్టైర్యాన్ని పర్వతంతో పోల్చటం పరిపాటి. పర్వతాలలో (శ్రేష్టాలు భూమిని మోసే "కుల పర్వతాలు. 1. మహేంద్రం 
2. మలయం 3. సహ్యం 4. శుక్తిమంతం 5. గంధమాదనం 6. వింధ్యం 7. పారియాత్రం అనే ఏడున్నూ కులపర్వతాలు. 
ఉ. లోహితరత్నభూషణు(డు లోహితమాల్యధరుండు విస్సుర 

ల్లోహితలోచనుండు నవలోహితవస్తుండు లోహితాస్యుం డై 

యాహవకేళికిం గడ(గునప్పుడు సూడ(గ నొప్పె లోకని 

ర్థాహసమిద్ధ నూతనపతంగు(డ పోలె రథాధిరూఢు. దై. 282 


ప్రతిపదార్థం: లోహిత, రత్న, భూషణుండు= ఎర్రని మణులతో చేయబడిన ఆభరణాలను తాల్చినవాడు; లోహిత మాల్యధరుండు= 
ఎర్రని పూలమాలలు ధరించినవాడు; విస్ఫురత్‌+లోహిత, లోచనుండు= (ప్రకాశించే (కోపంతో) ఎర్రబడిన కన్నులు కలవాడు; 


se శ్రీమదాంధ్ర మహాభారతము 


నవ, లోహిత, వస్తుండు= (క్రొత్తవి అయిన ఎర్రని బట్టలు ధరించినవాడు; లోహిత+ఆస్యుండు+ఐ= (కోపంతో) ఎర్రబడిన 
మొగం కలవాడయి; ఆహవ, కేళికిన్‌+కడంగు+అప్పుడు= యుద్దం అనే ఆటకు పూనుకొనే సమయంలో; లోక, నిర్జాహ, 
సమ్‌+ఇద్ద, నూతన, పతంగు(డు+అ, పోలెన్‌= జగత్తును తగులబెట్టేటట్టు దేదీప్యమానంగా (ప్రకాశించే (క్రొత్త సూర్యుడితో 
సరిపోలుతున్నవాడయి; రథ+అధిరూఢుండు+ఐ= తేరిపై ఎక్కినవాడయి; చూడంగన్‌= చూడటానికి; ఒప్పెన్‌= విలసిల్లాడు. 


తాత్సర్యం: యుద్దం చేయటానికి ఉపక్రమించిన కుమారస్వామి రథారూఢుడై, ప్రళయకాలంలో లోకాలను మాడ్చి 
వేయటానికి సమర్భుడై - దేదీప్యమానమైన తేజస్సు గలిగి ఉదయించే సూర్యుడివలె వెలుగొందాడు. ఆ సమయంలో 
కుమారస్వామి ఎ(ర్రని మణులు పొదిగిన ఆభరణాలను ధరించి ఉన్నాడు. ఎర్రని క్రొత్త ఉడుపులను తాల్భి ఉన్నాడు. 
మిరుమిట్టుగొలిపే ఎర్రని కన్నులు కలవాడైనాడు. ఆతడి ముఖం (క్రోధంతో ఎ(ర్రబారింది. 


విశేషం: ఎరుపు కోపానికి చిహ్నం. శౌర్యాన్ని సూచించే కవిసమయం. కుమారస్వామి లోహితాంబరు(డుగా సుప్రసిద్దు(డు. 


ఉ. ఆతని నుగ్రతేజు నిటలాక్షతనూభవుం జూచి నిర్జర 
వ్రాతము భీతి. బోవిడిచి వారక ధీరత నిల్లె; నంత ని 
ర్టూతవిరోధివైరివధ దోహలియై వడివైచె( దీవ్ర ని 
ర్థాతము తోడ(బుట్టు వన(గా( దగు నుజ్వలశక్తి దైత్యుపైన్‌. 283 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ కుమారస్వామిని; ఉగ్రతేజున్‌= భయంకరమైన తేజస్సు కలవాడిని; నిటల+అక్ష తనూ భవున్‌= 
ఫాలనే(త్రుడైన పరమశివుడి కుమారుడిని; చూచి= అరసి; నిర్ణర, (వ్రాతము= దేవతల సమూహం; భీతిన్‌+సోన్‌; విడిచి= 
భయాన్ని వదలిపెట్టి; వారక= మానక; ధీరతన్‌= ధైర్యంతో; నిల్బెన్‌= నిలబడింది; అంత= అప్పుడు; నిర్జూత, విరోధి= 
శత్రువులను చెదరగొట్టే కుమారస్వామి; వైరి, వధ, దోహలి+ఐ= శత్రువులను సంహరించే ఉత్సాహం కలవాడై; వడిన్‌= వేగంగా; 
తీవ్ర, నిర్భాతము, తోడన్‌+పుట్టువు+అనంగాన్‌+*తగు= గాఢమైన పిడుగుకు సహోదరమైనది అని చెప్పదగు; ఉత్‌+జ్వల, శక్తిన్‌= 
మిక్కిలిగా వెలుగొందే శక్తి అనే ఆయుధాన్ని; దైత్యుపైన్‌= రాక్షసుడిపై= మహిషుడిపై; వైచెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: గొప్పతేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ముక్కంటి పట్టిని కుమారస్వామిని చూచి దేవతలు 
భయాన్ని వీడి ఉత్సాహంతో రణరంగంలో ధైర్యంగా నిలబడ్డారు. అంతట శత్రువును సంహరించే కోరికతో 
ఉత్సాహం వెల్లివిరిసి కుమారస్వామి ఆ రాక్షసుడైన మహిషుడిపై పిడుగునకు తోబుట్టువు అని చెప్పదగిన గొప్ప 
ఆయుధమైన శక్తిని ప్రయోగించాడు. 


క దారుణకల్పాంతాగ్ని స । మారంభము దో(ప నమ్మహాశక్తి రయం 
బారంగ నడరి దివిజేం । ద్రారాతిం బొదివి భస్మితాంగుని. జేసిన్‌. 284 


ప్రతిపదార్థం: ఆ+మహా, శక్తి= ఆ గొప్ప శక్తి అనే ఆయుధం; కల్ప+అంత, అగ్ని, సమ్‌+ఆరంభము, తోంపన్‌= ప్రళయకాలమందలి 
అగ్నియొక్క ఆటోపారంభం స్ఫురించేటట్లుగా; రయంబు+ఆరంగన్‌+అడరి= శీఘ్రచర్యతో విజృంభించి; దివిజ+ ఇంద్ర+ 
అరాతిన్‌+పొదివి= దేవతలయొక్క అధిపతి అయిన ఇంద్రుడి శత్రువును (మహిషుడిని) చేరి; భస్మిత+అంగునిన్‌+ చేసెన్‌= 
బూడిదగా మారిన శరీరం కలవాడినిగా చేసింది. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 851 


తాత్సర్యం: “క్తి అనే ఆయుధవిశేషం, ప్రళయకాలమందలి అగ్నియొక్క (ప్రారంభాన్ని తలపించేటట్టుగా 
మహిషాసురుడిని చేరి ఆతడి శరీరాన్ని బూడిదబుగ్గి అయ్యేటట్టు తగులబెట్టింది. 


వ. ఇవ్విధంబున మహిషాసురుం బరిమార్ది కుమారుండు మటఖియు నమ్మహాశక్తిం బునః పునః ప్రయోగంబు 
గావించుచు ననేకదైత్యదానవ శతసహస్రంబుల వధియించె; నద్దేవుని పారిషదగణంబుం గవిసి యసురులం 
దునిమి తూంటాడి తదీయరక్తపాన మాంసఖాదనంబులు సేసి మత్తిల్లి యాడుచుం బాడుచు నతని 
గొనియాడుచు విహరించె; నిట్లు వైరులం బొలియించి తిమిరంబు విరియించిన తిమిర వైరియుం బోలె 
వెలుంగుచున్న కార్తికేయు నజేయుం జేర నరుగుదెంచి దేవేంద్రుం డతనిం గౌంగిటం జేరి యిట్లనియె.285 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; కుమారుండు= కుమారస్వామి; మహిష+అసురున్‌= మహిషుడు అనే రాక్షసుడిని; 
పరిమార్చి= సంహరించి; మజియున్‌= ఇంకను; ఆ+మహాశక్తిన్‌= ఆ గొప్ప శక్తి అనే ఆయుధ విశేషాన్ని; పునః పునః 
ప్రయోగంబు= తిరిగి తిరిగి వాడటం; కావించుచున్‌= చేస్తూ; అనేక, దైత్య, దానవ, శత, సహస్రంబులన్‌= పెక్కు వేల మంది 
దైత్యులను (దితివంశజులను), దానవులను (దనువు వంశజులను); వధియించెన్‌= సంహరించాడు; ఆ+దేవుని= ఆ కుమారస్వామి 
యొక్క; పారిషద గణంబున్‌= కొలువు కూటానికి సంబంధించిన భటుల గుంపుకూడ; కవిసి= ముట్టడించి; అసురులన్‌= 
రాక్షసులను; తునిమి తూ(టాడి= ముక్క చెక్కలు చేసి; తదీయ, రక్త, పాన మాంస, ఖాదనంబులు+చేసి= వారల యొక్క 
నెత్తురులు (త్రాగి మాంసాలు తిని; మత్తిల్లి= మదించి; ఆడుచున్‌+పాడుచున్‌= ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ; 
అతనిన్‌= కుమారస్వామిని; కొనియాడుచున్‌= (ప్రశంసిస్తూ; విహరించెన్‌= స్వేచ్చగా తిరిగాయి; ఇట్టు= ఈ రీతిగా; వైరులన్‌= 
శత్రువులను; పొలియించి= సంహరించి; తిమిరంబు, విరియించిన= చీకటిని పారద్రోలిన; తిమిర వైరియున్‌+పోలెన్‌= 
సూర్యుడివలె; వెలుంగుచున్న= ప్రకాశిస్తున్న; కార్తికేయున్‌= కుమారస్వామిని; అజేయున్‌= జయించ నలవికానివాడిని; 
చేరన్‌+అరుగుదెంచి= సమీపానికి వచ్చి; దేవేంద్రుండు= దేవతలకు (ప్రభువు అయిన ఇంద్రుడు; అతనిన్‌+ ఆ కుమార 
స్వామిని; కౌంగిటన్‌+చేర్చి= కౌగిలించుకొని; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా కుమారస్వామి మహిషుడు అనే రాక్షసుడిని సంహరించాడు. పిదప కుమారస్వామి శక్తి అనే 
ఆ గొప్ప ఆయుధాన్ని రాక్షసులపై పలుమారులు ప్రయోగించాడు. అందువలన ఆ రక్కసులు అందరు చనిపోయారు. 
అంతట కుమారస్వామిపరివారానికి చెందిన భటగణములు ఆ రాక్షసులను చీల్చి చెండాడి వారల నెత్తురులు (త్రాగి, 
మాంసాలను భక్షించి మత్తెక్కి, ఆడుతూ పాడుతూ కుమారస్వామిని కొనియాడారు. ఈ విధంగా, చిమ్మచీకట్టను 
పారద్రోలి దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యుడివలె తేజరిల్లిన కుమారస్వామిదగ్గరకు వచ్చి, దేవేంద్రుడు ఆతడిని 
కౌగిలించుకొని ఈ రీతిగా పలికాడు. 


చ. 'కమలభవప్రదత్తవరగర్వితుండై మము. జీరికిం గొనం 
డమితపరాక్రముండు దనుజాధిపు( డీతండు నీ మహోగ్ర కో 
పమను దవాగ్నియందు శలభంబును బోలె నశించె; వీనికిన్‌ 
సములగువారు వెండియును జచ్చిరి నూర్వురు దైత్యు లీ యనిన్‌. 286 


ప్రతిపదార్థం: అమిత పరాక్రముండు= గొప్ప శౌర్యం కలవాడు; దనుజ+అధిపుడు= రాక్షసులయొక్క రాజు; ఈతండు= 
(ఈ మహిషుడు); కమల, భవ, (ప్రదత్త వర, గర్వితుండు+ఐ= బ్రహ్మదేవుడిచేత ఈయబడిన వరంచేత మదించినవాడై; 


852 శ్రీమదాంధ్ర మహాభారతము 


మమున్‌= మమ్ములను (దేవతలను); చీరికిన్‌+కొనండు= లెక్క చేయడు; నీ, మహా+ఉ(గ్ర కోపము+అను, దవ+అగ్ని+అందున్‌= 
నీదైన మిక్కిలి భయంకరమైన ఆగ్రహం అనే కార్చిచ్చులో; శలభంబును+పోలెన్‌= మిడుతవలె; నశించెన్‌= నాశనమయ్యాడు; 
వెండియును= మజియును; వీనికిన్‌ సములు+అగువారు= వీడితో (మహిషుడితో) సమానమైనవారు; నూర్వురు, దైత్యులు= 
వందమంది రాక్షసులు; ఈ+అనిన్‌= ఈ యుద్దంలో; చచ్చిరి= మరణించారు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడివలన పొందిన వరంచేత మదించిన ఈ మహిషాసురుడు దేవతలమైన మమ్మల్ని సరకు 
చేయలేదు; ఈతడు గొప్ప శౌర్యవంతుడు, రాక్షసులకు ప్రభువు. కాని, వీడు నీ గొప్పకోపం అనెడి కార్చిచ్చులో పడి 
మిడుతవలె మాడిపోయాడు. అంతేకాక, ఈ యుద్దంలో ఈ మహిషుడితో సమానులు అనదగిన వందమంది 
రాక్షసవీరులు సైతం మరణించారు. ఇది అంతా నీ పరాక్రమంచేతనే సాధించబడింది. 


క లోక త్రయంబు నందును । నీ కీర్తి వెలింగె నమరనికరము నేనున్‌ 
నీ కింకరులము గుణర । త్నాకర! రక్షింపు మమ్ము ననిశము కృపతోన్‌.' 287 


ప్రతిపదార్థం: గుణరత్న+ఆకర!= మంచి గుణాలు అనే రత్నాలకు సముద్రం వంటివాడా!; నీ కీర్తి= నీ యశస్సు; లోక 
త్రయంబు నందును= మూడు లోకాలలోను; వెలింగెన్‌= (ప్రకాశించింది; అమర, నికరమున్‌= వేల్పుల సముదాయమున్నూ; 
నేనున్‌= నేనున్నూ (ఇంద్రుడనైన నేనున్నూ); నీ కింకరులము= నీకు సేవకులము; అనిశము= ఎల్లప్పుడు; కృపతోన్‌= దయతో; 
మమ్మున్‌= మమ్ములను అనగా దేవతలను; రక్షింపు(ము)= కాపాడుము. 


తాత్సర్యం: మంచి గుణాలకు సముద్రం వంటివాడా! ఓ కుమారస్వామీ! నీ యశస్సు మూడులోకాలలో వెల్లివిరిసింది. 
నేనున్నూ, వేల్పులం అందరమున్నూ నీ యొక్క సేవకులం. దయతో నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుము.” 


వ. అని పలికె; నప్పుడు పార్వతీసుందరుండు నిజనందను. బునఃపునరాలింగనంబుల నభినందించి, పురందర 
ప్రముఖులం జూచి, 'యిక్కుమారునందు నాయం దెట్లట్ల సభక్తికచిత్తులరై వర్తిల్లుం' డని యాజ్ఞాపించి, 
యనంతరంబ భద్రవటంబునకుం జనియె; నమరులు ప్రమదంబునం దమ తమ నివాసంబులకుం జని; రి 
వ్విధంబున. 288 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= అని చెప్పాడు; అప్పుడు= ఆ సమయంలో; పార్వతీ సుందరు(డు= పార్వతీదేవికి భర్త అయిన 
శివుడు; నిజ, నందనున్‌= తన కుమారుడైన కుమారస్వామిని; పునః పునః+ఆలింగనంబులన్‌= మరల మరల కౌగిలించుకొనటం 
చేత; అభినందించి= సంతోషింపజేసి; పురందర, (ప్రముఖులన్‌+చూచి= దేవేంద్రుడు మున్నగు నాయకులను అరసి; 
ఈ+కుమారునందున్‌= ఈ కుమారస్వామి పట్ట; నాయందున్‌+ఎట్టు+అట్టు+అ= నా యందు ఏ విధంగా ఉంటారో, అట్టే; 
సభక్తిక, చిత్తులరు+ఐ= పూజ్యభావంతో కూడిన అనురాగం కల మనస్సు కలవారై; వర్తిల్లుండు= (ప్రవర్తించండి; అని= అని 
చెప్పి; ఆజ్ఞాపించి= ఆనతి ఇచ్చి; అనంతరంబు+అ= అటు పిమ్మట; భ(ద్రవటంబునకున్‌= భద్రవటం అనే చోటికి; చనియెన్‌= 
వెళ్లాడు; అమరులు= దేవతలు; ప్రమదంబునన్‌= సంతోషంతో; తమతమ నివాసంబులకున్‌= తాము తాము నివసించే 
స్థలాలకు; చనిరి= వెళ్ళారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా. 


తాత్పర్యం: అని చెప్పాడు. అంతట శివుడు తన కుమారుడైన కుమారస్వామిని పలుమారులు కౌగిలించుకొని 
అభినందించాడు. పిదప శివుడు దేవేంద్రుడు మున్నగు నాయకులతో “మీరు నన్ను ఏ విధంగా పూజ్యభావంతో 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 853 


కూడిన అనురాగంతో చూస్తున్నారో అట్టే ఈ కుమారస్వామిని కూడ మన్నించండి! అని ఆజ్ఞాపించి, తాను 
భ(ద్రవటానికి వెళ్ళాడు. పిమ్మట దేవతలు తమ తమ నివాసస్థానాలకు వెళ్ళిపోయారు. ఈ రీతిగా. 


ట్‌. ఒక్కదినంబునందు బలియుండు సురారుల నెల్ల దున్మి పెం 
పెక్కి దయార్హు( డై యభయ మిచ్చె జగంబుల కెల్ల షణ్ముఖుం; 
డిక్కథ భక్తితో వినిన నెప్పుడు గీర్తన సేసినన్‌ జనుల్‌ 
నిక్కము సర్వదోషముల నీ(గి భజింతురు భవ్య భద్రముల్‌. 289 


ప్రతిపదార్థం: బలియుండు= బలం కలవాడు; షట్‌+ముఖుండు= ఆరుమోముల దేవర అయిన కుమారస్వామి; ఒక్క 
దినంబునందున్‌= ఒక రోజులోనే; సుర+అరులన్‌+ఎల్లన్‌+తున్మి= దేవతలయొక్క శత్రువులయిన రాక్షసులను అందరిని 
సంహరించి; పెంపు+ఎక్కి= అతిశయించి; దయా+ఆగర్రుంయ+ఐ= కరుణచేత తడిసినవాడై; జగంబులకున్‌+ఎల్లన్‌= సమస్త 
లోకాలకు; అభయము+ఇచ్చెన్‌= రక్షణ కల్పించటానికి హామీ ఇచ్చాడు; జనుల్‌= ప్రజలు; ఈ+కథన్‌= ఈ కథను; భక్తితోన్‌= 
పూజ్యభావంతో; వినినన్‌= ఆలకిస్తే; ఎప్పుడున్‌= ఏ సమయంలో; కీర్తన+చేసినన్‌= చదివితే; సర్వ, దోషములన్‌+ఈంగి= అన్ని 
పాపాలనుండి విముక్తి చెంది; భవ్య భద్రముల్‌= శ్రేష్టమైన శుభములను; భజింతురు= పొందుతారు; నిక్కము= నిజం. 


తాత్సర్యం: బలవంతుడైన ఆరుమోములదేవర కుమారస్వామి దేవతలకు శత్రువులైన రాక్షసుల నందరిని 
ఒక్కరోజులోనే సంహరించి, మూడులోకాలలోని ప్రజలకు అభయం (ప్రసాదించాడు. ఈ కథను మనుజులు 
ఎవ్వరైనా ఎప్పుడైనా, ఏనినా, చదివినా, సమస్తదురితాలు తొలగి, ఉత్కృష్టములైన శుభాలను పొందగలరు. ఇది 
ముమ్మాటికి నిజం. 


వ. అని మార్మండేయుండు సెప్పినం బాండవులు సంతుష్టహృదయు లై యమ్మహాత్మునిం బ్రశంసించిరి; వా 
రివ్విధంబున నభీష్టకథాగోష్టిం బ్రవర్తిల్లు నెడ( గృష్టవల్లభ యైన సత్యభామయు. బాంచాలియు నేకతంబ 


~~ 


యొక్క యెడ( బ్రియసల్లాపసంసక్తలై యుండి; రప్పుడు సత్యభామ ద్రౌపది కి ట్లనియె. 290 


ప్రతిపదార్థం: అని మార్కండేయుండు; చెప్పినన్‌= చెప్పగా; పాండవులు; సంతుష్ట హృదయులు+ఐ= మిక్కిలి తృప్తి చెందిన 

హృదయాలు కలవారై; ఆ+మహా+ఆత్మునిన్‌= ఆ మహానుభావుడిని; (ప్రశంసించిరి= పొగడారు; వారు= ఆ పాండవులు; 

ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అభీష్ట, కథా, గోష్టిన్‌+(ప్రవర్తిల్లు+ఎడన్‌= ఇష్టమైన కథలను పలువురు కలిసి (శ్రద్దతో వింటున్న 

సమయంలో; కృష్ణ వల్లభ+ఐన= శ్రీకృష్ణుడి భార్య అయిన; సత్యభామయున్‌, పాంచాలియున్‌= (ద్రౌపదియు; ఏకతంబు+అ= 
0 లం 

రహస్యంగా, ఏకాంతంగా; ఒక్క+ఎడన్‌= ఒక చోట; ప్రియ సల్హాప సంసక్తలు+ఐ+ఉండిరి= తమకు ఇష్టమైన సంభాషణ 

జరపటంలో ఆసక్తలై ఉన్నారు; అప్పుడు= ఆ సమయంలో; సత్యభామ; (ద్రౌపదికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ విధంగా మహిషాసుర సంహార గాథను, కుమారస్వామి పరా[క్రమ(ప్రాభవాలను మార్కండేయమహర్షి 
పాండవులకు వినిపించాడు. ఈ రీతిగా పాండవులు మిక్కుటమైన (శ్రద్ధతో, భక్తితో పెక్కు కథలను మార్కండేయ 
మహర్షివలన విని, సంతృప్తి చెంది ఆ మహర్షిని పూజించి అభినందించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి భార్య 
అయిన సత్యభామ, పాండవ ధర్మపత్ని అయిన (ద్రౌపది ఇష్టసల్దాపాలలో నిమన్నలై ఉన్నారు. అప్పుడు సత్యభామ 
పాంచాలితో ఒంటరిగా ఇట్టు పలికింది. 


854 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మార్కండేయమహర్షి వచ్చి, వారికి ఎన్నో కథలను వివరించి చెప్పాడు. 
మార్కండేయ మహర్షి వచ్చినప్పుడే శ్రీకృష్ణుడుకూడ తన ధర్మపత్నిఅయిన సత్యభామతోపాటు వచ్చి ఆ పురాణకథాగోస్టిలో 
పాల్గొన్నాడు. సత్యభామ ప్రాగల్భ్యవతిగా, స్వాభిమానవతిగా (ప్రసిద్ధికెక్కిన పౌరాణిక పాత్ర. (ద్రౌపది వినయవతి. ఇరువురి 
ఆంతరంగిక సంభాషణ అనుశీలించతగింది. 


సత్యా ద్రౌపదీ సంవాదము (సం. 3-222-1) 


(ఈక 


“నీ ప్రియభర్తల నిర్మలచరితుల( । బ్రకటతేజుల లోకపాలనిభుల. 

బార్జుల నీ వొకభంగిన వదలక । చెలువ! యెబ్బంగి భజింతు దగిలి? 
యొక్క రొక్కనికంటె నువిద! నీ కేవురు । ననురక్తు లగుట యత్యద్దుతంబు; 
నగుమొగంబుల కాని నలినాక్షి! నీ దెస బతులకు. గింకిరిపాటు లేదు; 


తే, వ్రతము పెంపొ? మంత్రౌషధ వైభవంబొ? । సరస నైపథ్యకర్మ కౌశలమొ? చతుర 
విభ్రమోల్లాస రేఖయొ? వెలంది! నీ వి । శేష సౌభాగ్య హేతువు సెపుమ నాకు. 291 


ప్రతిపదార్థం: చెలువ= అందమైనదానా! (ఓ (ద్రౌపదీ); నీ ప్రియ భర్తలన్‌= నీకు ప్రీతిపా(త్రులైన పెనిమిటులను; నిర్మల 
చరితులన్‌= కళంకం లేని పరిశుద్ధమైన శీలాలు కలవారిని; ప్రకట తేజులన్‌= దేదీప్యమానమైన వెలుగుతో భాసించేవారిని; 
లోకపాలనిభులన్‌= దిక్సాలకులతో సమానమైన వారిని; పార్టులన్‌= కుంతీకుమారులను, పాండవులను; నీవు; వదలక= 
వదలిపెట్టకుండ; ఒక భంగిన్‌+అ= ఒకే విధంగా (అందరను సమానంగా); ఏ+భంగిన్‌= ఏ రీతిగా; తగిలి= ఆసక్తి గలిగి; 
భజింతు(వు)= ఆరాధిస్తావు?; ఉవిద!= ఓ వనితా! (ద్రౌపదీ!; ఒక్కరు+ఒక్కని కంటెన్‌= ఒకరిని మించి మరి ఒకరు; నీకున్‌= 
నీకు; ఏవురు= అయిదుగురు; అనురక్తులు+అగుట= డ్రేముడి కలవారు కావటం; అతి+అద్భుతంబు= మిక్కిలి అచ్చెరువు 
కలిగించే అంశం; నలిన+అక్షి!= పద్మాల వంటి కన్నులు గలదానా!; నగు, మొగంబుల కాని= నవ్వుతో కూడిన ముఖాలతో 
తప్ప; నీ దెసన్‌= నీ యెడల; పతులకున్‌= భర్తలకు; కింకిరిపాటు, లేదు= కోపంతో గూడిన ఏవగింపు ఉండదు; నీ విశేష, 
సౌభాగ్య హేతువు= నీ యొక్క గొప్పదైన భర్భవాల్లభ్యానికి (భర్తచేత నీవు పొందుతున్న మిక్కిలి అనురాగానికి) కారణం; 
('వ్రతము+పెంపు+ఒ= నోములు నోయటం వలన కలిగిన అతిశయమా?; మం(త్ర+బౌషధ, వైభవంబు+ఒ= మం(త్రాలయొక్క, 
మందులయొక్క గొప్పతనమా?; సరస నైపథ్య కర్మ కౌశలము+ఒ= చక్కని వ(స్తాద్యలంకార విశేషంలో నీకు గల నేర్పరి 
తనమా?; చతుర, విభ్రమ+ఉల్లాస, రేఖ+ఒ= తెలివితేటలయొక్క చురుకుదనపు ఒరపా?; నాకున్‌= నాకు (సత్యభామ అయిన 
నాకు); చెపుమ= వివరించి తెలుపుము. 


తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కల ఓ (ద్రౌపదీ! నీ భర్తలు అయిదుగురును నీయందు మిక్కుటమైన 
అనురాగం కలవారు. ఒకరిని మించి మరొకరు నీ మీద (పేముడి ప్రదర్శిస్తుంటారు. వారందరి యెడల నీవు 
సమానమైన ఆసక్తి గలిగి మసలుకొంటూ వుంటావు. వారు అందరు దేదీప్యమానమైన తేజస్సు కలవారు, పరిశుద్దమైన 
శీలం కలవారలు, దిక్సాలకులతో సమానమైన (ప్రాభవం కలవారు. అటువంటి వారు అందరును నీయెడ ఎల్లప్పుడు 
మురిపంతో ముసిముసినవ్వులు ప్రసరింపచేయటం వింతలలో వింత. ఇట్టి అద్భుత మహిమ నీకు ఏ విధంగా 
చేకూరింది? ఏవైనా గొప్ప నోములు నోచావా? మంత్రతంత్రాలు అభ్యసించావా? మందులు మాకులు ప్రయోగించావా? 
వస్రాద్యలంకారంలో తెలివితేటలు కారణమా? చురుకుదనాలు ఒయ్యారాలు ఒలికించగల నేర్పు ఏదైనా నీకు 
ఉన్నదా? భర్తల అనురాగాన్ని ఈ విధంగా నీవు చూరగొనటానికి గల కారణం నాకు చెప్పగోరుతున్నాను. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 855 


క. ఏనును నీవలన నిజము । గా నిది యంతయును నెటింగి కమలదళాక్షుం 
బూని వశగతునిం జేసి య । నూనస్నేహానుభోగయుక్తి. దలిర్లున్‌.' 292 


ప్రతిపదార్థం: ఏనును= (సత్యభామ నయిన) నేనును; నీవలనన్‌= నీ దగ్గర నుండి; నిజముగాన్‌= సత్యంగా; ఇది+ 
అంతయునున్‌+ఎజింగి= దీనిని అంతటిని తెలిసికొని; కమల దళ+అక్షున్‌= తామరరేకులవంటి కన్నులు కలవాడిని (శ్రీకృష్ణుడిని); 
పూని= ప్రయత్నించి; వశగతునిన్‌+చేసి= లోబరచుకొని; అనూన, స్నేహ+అనుభోగయుక్తిన్‌= మిక్కుటమైన సౌఖ్యానుభవంతో 
కలిసి యుండటంతో; తలిర్తున్‌= విలసిల్లుతాను. 


తాత్సర్యం: ద్రౌపదీ! నీవ్యక్తిత్వం అసాధారణ మైనది. నీవు ఏ విధంగా నీ భర్తల అనురాగాన్ని చూరకొనగలిగావో 
ఆ కిటుకును, ఆ లోగుట్టును నాకు నిజంగా తెలిపితే నేను కూడా ఆ విధంగానే నా భర్త అయిన శ్రీకృష్ణుడి 
(ప్రేముడిని చూరగొంటాను.” 


క. అని యడిగిన మది నించుక । గినుక వొడమ నడంచుకొనుచు. గృష్ట మృదులహా 
సిని యగుచు. గృష్టభామినిం | గనుంగొని యి ట్లనియె నిర్వికారాకృతియై. 293 


ప్రతిపదార్థం: అని, అడిగినన్‌= అని (ప్రశ్నించగా; మదిన్‌= మనస్సులో; ఇంచుక, కినుక+పొడమన్‌= కొంచెం కోపం ఏర్పడగా; 
అడయ కొనుచున్‌= అణచివేసికొంటూ; కృష్ణ= (ద్రౌపది; మృదుల, హాసిని+అగుచున్‌= చిరునవ్వుతో కూడింది జౌతూ; కృష్ణ 
భామినిన్‌+కనుంగొని= శ్రీకృష్ణుడి భార్యను (సత్యభామను) పరికించి; నిర్వికార+ఆకృతి+ఐ= ఏవిధమగు మానసిక భారం పైకి 
కనిపించనీయని ఆకారం కలదియై; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: సత్యభామ ఆ విధమైన ప్రశ్నలు వేయటంచేత ద్రౌపదికి తన మనస్సులో కొంచెం కోపం వచ్చింది. తాను 
భర్తలప్రేమ చూరగొనటానికి మం(త్రాలు, మందులు, మాకులు, అలంకరణంలో నేర్పరితనం-ఇట్టివానిని హేతువులుగా 
పేర్కొనటం సత్యభామకు ఉచితమగు (ప్రవర్తనకాదు కదా! అందుచేత (ద్రౌపదికి కోపం వచ్చింది. అయినను, (ద్రౌపది 
తన కోపాన్ని అణచుకొన్నది. (కోపాన్ని అణచుకొనటం ఉత్తమలక్షణం). తదుపరి శ్రీకృష్ణుడి భార్యఐన సత్యభామతో 
(ద్రౌపది ఈ విధంగా పలికింది. 


క _ 'నను నిట్లు దుష్టవనితా | జనమునటులుగా( దలంప( జనునే నీకున్‌? 
మన సొప్పదు పురుషోత్తము । వనితవుగా( దగవు నీవు వనరుహనయనా! 294 


ప్రతిపదార్థం: వనరుహ, నయనా!= పద్మాల వంటి కన్నులు కలదానా!; (ఓ సత్యభామా); ననున్‌= నన్ను (ద్రౌపది నైన 
నన్ను); ఇట్టు= ఈ విధంగా; దుష్ట వనితా జనము+అటులుగాన్‌= చెడ్డ (స్త్రీల మాదిరిగా; నీకున్‌= నీకు; తలంపన్‌+చనునే= 
భావించవచ్చునా; మనసు+ఒప్పదు= (నీవు ఇట్టి మాటలు పల్కుతావని) మనస్సు అంగీకరించదు; నీవు= నీవు; పురుష+ఉత్తము, 
వనితవు+కాన్‌+తగవు= మగవారలలో శ్రేష్టుడు అయిన శ్రీకృష్ణుడికి ఇల్లాలివి కాదగినదానవు కావు. 


తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! సత్యభామా! నీవు ఎంతటి అందకత్తెవైనను, నన్ను తక్కువస్తాయిలోని 
ఆడువారితో జమకట్టి ఇటువంటి మాటలు మాటలాడవచ్చునా? అసలు నీవు ఇటువంటి మాటలు పలుకుతావనే 
విషయాన్ని నా మనస్సు అంగీకరించటం లేదు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడికి భార్యగా ఉండదగిన యోగ్యత నీకు 


ష్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


లేదు సుమా” అని మెత్తమెత్తగా చీవాట్లు పెట్టింది (ద్రౌపది - సత్యభామతో సరససల్లాపాలు చేస్తున్న మాదిరిగా పైకి 
కనపడుతూనే. 

విశేషం: ఈ కందపద్యంలో ఎజ్జనపై తిక్కన కవితాశిల్పప్రభావం కనపడుతున్నది. పురుషోత్తమ శబ్దం సార్థకం. 

వ. అని మేలంపు( జందంబున దాని వివేకవిహీనత యెజుక పడ నాడి, పాంచాలి మజియు ని ట్లనియె.295 
ప్రతిపదార్థం: అని= అని పలికి; మేలంపున్‌+చందంబునన్‌= సరసపు పలుకులు పలికినట్టుగా; దాని= (సత్యభామయొక్క); 
వివేక, విహీనత= వివేకం లేకపోవటాన్ని (విచక్షణజ్ఞానం లోపించటాన్ని); ఎలుక+పడన్‌= తేటతెల్లం అయ్యేటట్టుగా; ఆడి= 
పలికి; పాంచాలి= (ద్రౌపది; మజీయున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 

తాత్పర్యం: (ద్రౌపది ఆ విధంగా హాస్యగర్భితమైన మాటలలో సత్యభామకు ఆమె తెలివతక్కువతనాన్న తేటతెల్లం 
చేసి ఇంకను ఈ రీతిగా పలికింది. 


చ. “అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగులC జేసి యెంతయున్‌ 
వలతురు నాథు లంట మగువా! కడుబేలతనంబు; దాన మున్‌ 
గలిగిన ప్రేమయుం బొలియు. గాని యొకండును సిద్దిబొంద; ద 


ప్పాల(తుక తోడి మన్మి యహిపొత్తుగం జూచు విభుం డెటింగినన్‌. 296 
ప్రతిపదార్థం: మగువా!= వనితా! (= ఓ సత్యభామా); అలయక= డస్సిపోక - అనగా పూనికతో; మంత్ర, తం(త్ర, 


వివిధ+జాషధ, భంగులన్‌+చేసి= దివ్యాక్షరాలను జపించటం, వశీకరణ ప్రక్రియలను చేయటం, పెక్కు మందులను వాడటం 
మున్నగు పద్దతులవలన; ఎంతయున్‌= ఎక్కువగా; నాథులు= భర్తలు; వలతురు= అనురాగం చూపుతారు; అంట= అనటం, 
అనుకోవటం; కడు= మిక్కిలి; బేలతనంబు= తెలివితక్కువతనం; దానన్‌= దాని వలన; మున్‌= అంతకుముందు; కలిగిన= 
ఏర్పడిన; (ప్రీమయున్‌= అనురాగంకూడా; పొలియున్‌+కాని= నశిస్తుందేకాని; ఒకండును= ఒక్కటియున్నూ; సిద్దిన్‌+పొందదు= 
ఫలించదు; ఆ+పొలంతుకతోడి మన్కి= ఆ వనితతో కలిసి ఉండటం; విభుండు= మగడు; ఎటింగినన్‌= తెలిసికొంటే మాత్రం 
(మందులు, మం(త్ర, తం(త్రాల ప్రయోగం చేస్తున్నట్లు పసికట్టితే); అహి, పొత్తుగన్‌= పాముతో చెలిమి చేస్తున్న మాదిరిగనే; 
చూచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: 'ఓ సత్యభామా! మంత్రతంత్రాలతో మందులుమాకులతో భర్త వశుడౌతాడని అనుకొనటం తెలివి 
తక్కువతనం మాత్రమే. దానివలన, భార్యపై భర్తకు అంతకుముందు ఏర్పడిన అనురాగం కూడ నశిస్తుంది. ఎట్టి 
లాభం కలుగదు. అట్టి భార్యతో కాపురం చేయటం, పాముతో చెలిమి చేయటం వంటిదే అని భర్త భావిస్తాడు. 


చ. మగువ యొనర్లు వశ్యవిధి మందులు మాంకులు నొండుచందమై 
మగనికి. దెచ్చు రోగములు, మానక మూకజడాదిభావముల్‌ 
మొగి నొనరించు, నద్దురితముల్‌ దన చేసిన చేంత లై తుదిన్‌ 
జగమున కెక్కి నిందయును సద్గతిహానియు వచ్చు నింతికిన్‌. 297 


ప్రతిపదార్థం: మగువ= ఆడుది; ఒనర్చ్భు= చేసే; వశ్యవిధి= (భర్తను) లోబరచుకొనటానికై చేసే (ప్రక్రియ; మందులు, మా 
కులు= బౌషధాలు, బౌషధాలను పోలినవి; ఒండు చందము+ఐ= వేరు విధంగా (ప్రవర్తిల్లి; మగనికిన్‌= భర్తకు; రోగములు= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 857 


జబ్బులు; మానక= తగ్గక; మూక, జడ+లఅది, భావముల్‌= మూగతనం, మొద్దుబారటం, మున్నగు స్థితిగతులు; తెచ్చున్‌= 
సం(క్రమింపజేస్తాయి; మొగిన్‌= పూనికతో వరుసగా; ఒనరించు= చేసెడి; ఆ+దురితముల్‌= ఆ పాపాలు; తన చేసిన 
చేంతలు+ఐ= తాను స్వయంగా చేసిన పనులై (స్వయంకృతమైన అపరాధాలై); తుదిన్‌= చివరకు; జగమునకున్‌+ఎక్కి= 
లోకానికి అంతటికీ తెలిసి; ఇంతికిన్‌= ఆడుదానికి (భార్యకు); నిందయును= అపవాదాన్నీ; సత్‌+గతి, హానియున్‌= ఉత్తమ 
గతులకు కీడు కలుగటయున్నూ; వచ్చున్‌= ఏర్పడుతుంది. 


తాత్సర్యం: భర్త తనకు లోబడి ఉండాలనే ఆరాటం చొప్పున భార్య వశీకరణ తంత్రాలు, మందులు, మాకులు 
ప్రయోగిస్తే, అవి బెడిసికొట్టి అనుకొనని విధంగా భర్తకు మూగతనం, మనస్సు, శరీరం మొద్దుబారటం మున్నగు 
జబ్బులు కొని తెచ్చి పెట్టుతాయి. ఆమెకు లోకంలో అపకీర్తి వస్తుంది. అది అంతయు ఆమె స్వయంకృతాపరాధమే 
కాబట్టి, ఆమెకు (ప్రాప్తించేది తుదకు నరకయాతన మాత్రమే. 
క. కావునం బతులకు నెప్పుడు. । గావింపం దగదు కపటకర్మంబులు; ద 

ద్ధావ మెటి(గి యనువర్తిని । యై వనిత చరింప, నదియ యగు నెల్లవియున్‌. 298 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; పతులకున్‌= భర్తలకు; ఎప్పుడున్‌= ఏ సమయంలో కూడా; కపట కర్మంబులు= మోసపు 
పనులు; కావింపన్‌+తగదు= చేయరాదు; తద్‌+భావమున్‌+ఎణింగి= ఆ (భర్త యొక్క) అభిప్రాయాన్ని తెలిసికొని; అనువర్తిని+ఐ= 


అనుకూలమైన (ప్రవర్తన కలదై; వనిత= మగువ (భార్య); చరింపన్‌= (ప్రవర్తించటం చేత; అది+అ= అదియే; ఎల్లవియున్‌= 
సమస్తమును (భర్తను ఆకర్షించే ఉత్తమ పద్ధతులన్నీ); అగున్‌= జాతుంది. 


—o 


తాత్సర్యం: కాబట్టి భార్యలు ఎప్పుడును భర్తలయెడ మోసపు పనులు చేయరాదు. భర్త అభిప్రాయాలు తెలిసికొని, 
వాటికి అనుకూలంగా భార్య (ప్రవర్తించాలి. అట్టి అనుకూల దాంపత్యమే సకల రీతుల భర్తను ఆకట్టుకొనే ఉత్తమ 
విధానమని (గ్రహించాలి. 


వ. పాండవులయెడనే నెట్టిదాన నై యిట్టిసౌభాగ్యంబు నందితి; నది నీకు నెజింగించెద నేర్పడ వినుము. 299 


ప్రతిపదార్థం: పాండవుల+ఎడన్‌= పాండురాజు కొడుకుల పట్ల (నా భర్తల యెడ); నేను= నేను; ఎట్టి దానను+ఐ= ఎటువంటి 
దానినై; ఇట్టి= ఈ విధమైన (నీవు గుర్తించినట్టి); సౌభాగ్యంబున్‌= భర్భ పేమ అనెడి సంపదను; అందితిన్‌= పొందానో; అది= 
(ఆ సంగతి); నీకున్‌= నీకు; ఎజింగించెదన్‌= తెలియపరుస్తాను; ఏర్పడన్‌+వినుము= సావధానంగా ఆకర్షింపుము. 


తాత్సర్యం: పాండవుల పట్ల నేనెటువంటి దానినై వ్యవహరించి, ఇట్లాంటి పతివాల్లభ్యాన్ని (పతుల అనురాగాన్ని) 
పొందగలిగానో, దాన్ని నీకు తెలియపరుస్తాను. విశదంగా వినుము. 
సీ, పతు లాత్మ నొండొక్క పడంతులం । గలసిన నలుగ, నెయ్యెడల నహంకరింప; 

మదము. బ్రమాదంబు మాని వారికి. జిత్త | మేకముఖంబుగ నెల్లప్రొద్దు 

భక్తి సేయుదు; జూపుం బలుకును గోర్మియు€ । జెయ్వులు వింతగా. జేయ నెపుడు; 

నమర గంధర్వ యక్షాదులం దైనను । బురుషు నన్యుని( దృణంబుగ6 దలంతు; 


తే. స్నాన భోజన శయనాది సంప్రయోగ । మర్చి. బతులకు మున్నెందు నాచరింప(; 
బతులు వచ్చిన నాసన పాద్య విధుల । భక్తితో నేన కావింతు6 బనుప నొరుల. 300 


. శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పతులు= భర్తలు; ఆత్మన్‌= మనస్సుతో; ఒండు+ఒక్క, పడంతులన్‌= వేరొక (స్త్రీలను; కలసినన్‌= కూడినప్పటికీ; 
అలుగన్‌= కోపగించుకోను; ఏ+ఎడలన్‌= ఏ సందర్భాలలోను; అహంకరింపన్‌= అహంకారాన్ని (ప్రదర్శించను; మదమున్‌= 
గర్వాన్ని; ప్రమాదంబున్‌= పొరపాటును; మాని= ఉజ్జగించి; వారికిన్‌= భర్తలకు; చిత్తము+ఏక, ముఖంబుగన్‌= మనస్సును 
ఏకా(గ్రంగా నిలిపి; ఎల్లప్రొద్దున్‌= ఎల్లవేళల; భక్తి+చేయుదున్‌= ఆరాధిస్తాను; చూపున్‌= వీక్షణం; పలుకును= మాటయును; 
కోర్కియున్‌= వాంఛయు; చెయ్వులు= చేష్టలు; వింతగాన్‌= అసాధారణంగా అచ్చెరువు గొలిపేటట్టుగా; ఎప్పుడున్‌= ఎపుడును; 
చేయను= ఒనరించను; అమర, గంధర్వ, యక్ష, ఆదులందున్‌+ఐనను= దేవతలు, గంధర్వులు, యక్షులు మున్నగు 
దివ్యజాతులకు చెందినవారయినను; పురుషున్‌= మగవాడిని; అన్యునిన్‌= ఇతరుడిని; తృణంబుగన్‌= గడ్డిపోచగా; తలంతున్‌= 
ఎంచుతాను; స్నాన, భోజన, శయన+ఆది, సం(ప్రయోగము= జలకమాడటం, ఆహారం తినటం, పడుకోవటం మున్నగు 
పనులలో కూడా; అర్జిన్‌= పూనికతో (మనసార కోరికతో); పతులకున్‌= భర్తలకు; మున్ను= ముందుగా; ఎందున్‌= ఎచటను; 
ఆచరింపన్‌= చేయను; పతులు= భర్తలు; వచ్చినన్‌= వస్తే; ఆసన, పాద్యవిధులన్‌= కూర్చుండటానికై పీట వేయటం, 
కాళ్ళుకడుగు కొనటానికి నీళ్ళుఇవ్వటం మున్నగు పనులు; భక్తితోన్‌= పూజ్యభావంతో; కావింతున్‌= చేస్తాను; ఒరులన్‌= 
ఇతరులను; పనుపన్‌= నియమించను. 


తాత్సర్యం: భర్తలు అన్యకాంతలయెడ అనురక్తులయి వారిని కూడినప్పటికీ నేను కోపం చెందను; ఎప్పుడును 
స్వాతిశయం చూపక, ఎల్లప్పుడును భర్తలయెడ వినయంతో పూజ్యభావంతో వారికి పరిచర్య చేస్తాను. వింత 
పనులను చేయను. వింతమాటలు పలుకను. పరపురుషులు దేవతలైనా సరే, యక్షులైనా సరే, పరపురుషులైన వారిని 
గడ్డిపోచతో సమంగా చూస్తాను. స్నానం, భోజనం, శయనం మున్నగు సౌకర్యాలను భర్తలకు ముందుగా ఏర్పరచి, 
తదుపరి నేను అనుభవిస్తాను. భర్తలు ఇంటికి విచ్చేసినపుడు, వారికి కాళ్లు కడుగుకొనటానికి నీరు, కూర్చొనటానికి 
ఆసనాలు నేనే స్వయంగా ఏర్పాటుచేస్తాను కాని, ఆ పనులు చేయటానికై సేవకులను నియోగించను. 


చ. తగియెడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియల్‌ 

దగ నొడ(గూర్తు భర్తలకు; ధాన్యధనంబులు రిత్తమై వ్యయం 

బగుటకు నోర్వ నెప్పుడు, గృహస్థలభాండ విశోధనంబు లి 

మ్ముగ నొకనా(డు నేమట(, బ్రమోదము సల్పుదు బంధుకోటికిన్‌. 301 
ప్రతిపదార్థం: భర్తలకున్‌= పతులకు; తగియెడు వేళలందున్‌= ఆయా సమయాలలో; మజ్జన భోజన, (క్రియల్‌= స్నానం 
ఆహారం పెట్టటం అనెడి పనులు; నియతంబుగన్‌= ముందుగా నిర్ణయించబడిన పద్దతి మీరకుండగా; తగన్‌= ఒప్పిదంగా, 
ఆయా పనులకు అనువైన రీతిగా; ఒడ(గూర్తున్‌= ఏర్పాటు చేస్తాను; ధాన్య, ధనంబులు= ధాన్యాలు (ద్రవ్యాలు; రిత్తమైన్‌= 
అనవసరంగా, వ్యర్థంగా; వ్యయంబు+అగుటకున్‌= ఖర్చు కావటానికి; ఓర్వన్‌= సమ్మతించను; ఎప్పుడున్‌= అన్ని సమయాలలో; 
గృహ, స్థల, భాండ, విశోధనంబులు= ఇల్లు వాకిళులు చిమ్మటం, పాత్రలు తోమికడగటం; ఇమ్ముగన్‌= చక్కగా; ఒకనాం 
డున్‌= ఒక రోజు కూడ; ఏమటన్‌= మరచి వదలిపెట్టను; బంధు కోటికిన్‌= చుట్టాల సముదాయాలకు; ప్రమోదము= 
సంతోషం; సల్పుదున్‌= కలిగిస్తాను. 


తాత్సర్యం: నా పతులకు ఆయా సమయాలలో నిర్షీతపద్దతి తప్పకుండా స్నానం, ఆహారం మున్నగు సదుపాయాలను 
సమకూరుస్తాను. ధాన్యం కాని ధనం కాని వ్యర్థం కానీయను, అనవసరంగా వెచ్చింపను; ఇల్లు వాకిళులు పా(త్రలు 
ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లుగా, మరపు ఏమరుపాటు లేకుండా సదా కాచుకొని చూచుకొంటాను. చుట్టాలందరికి 
సదా సంతోషం కలిగిస్తాను. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 859 


క పలుమాటుం దలవాకిట । మెలంగుట, యసతీజనైకమిత్రత, కలహం 
బుల కెలయుట, నగుపలుకుల('। బెలుచ నగుట నాకు. గానిపేరివి మగువా! 302 


ప్రతిపదార్థం: మగువా!= వనితా, ఓ సత్యభామా!; పలుమాణున్‌= ఎక్కువ సారులుగా; తల వాకిటన్‌= ఇంటి ముంగిట; 
మెల(గుట= తిరుగుతుండటం; అసతీ జన+ఏక, మిత్రత= సతులుకాని ఆడువారలతో ఎక్కువగా స్నేహం చేయటం; 
కలహంబులకున్‌+ ఎలయుట= విరోధాలకు పాల్పడటం; నగు పలుకులన్‌= హాస్యపు మాటలతో; పెలుచన్‌+నగుట= ఎక్కువగా 
నవ్వటం, నాకున్‌=నాకు, కానిపేరివి= నాకు సంబంధించినట్టివి కావు. 


తాత్సర్యం: పలుమారులు ఇంటిగుమ్మందగ్గర, ముంగిలిట్లో తిరుగుతూ ఉండటం, చెడ్డ ఆడువారితో ముఖ్యంగా 
స్నేహం చేయటం, వాదులాడటం, హాస్యపు మాటలతో మితిమీరి నవ్వటం మున్నగునవి నాకు ఇష్టం కలిగించేవి 
కావు. అట్టి పనుల జోలికి నేను ఎన్నడూ పోను. 


క పతు లిచ్చమెయి. బ్రవాస । స్ట్థితులైనం బుష్పగంధ దీప్తాభరణ 
ప్రతతి ధరియింప( దద్గత । మతి నగుచు( దదాగమంబ మది. గాంక్షింతున్‌. 303 


ప్రతిపదార్థం: పతులు= భర్తలు; ఇచ్చమెయిన్‌= తమతమ అభీష్టానుసారంగా; (ప్రవాస స్టితులు+ఐనన్‌= గ్రామాంతరాలకు 
వెళ్లి ఉన్నట్టయితే; పుష్ప, గంధ, దీప్త+ఆభరణ, ప్రతతిన్‌= పూవులు, పరిమళ (ద్రవ్యాలు, ప్రకాశించే అలంకారాల సముదాయాన్ని; 
ధరియింపన్‌= తాల్చ్బను; తద్‌+గత, మతిన్‌+అగుచున్‌= వారియందే (ఆ భర్తల యందే) నిలుపబడిన మనస్సు కల దానను 
జౌతూ; తద్‌+ఆగమంబు+అ= వారి (ఆ భర్తల యొక్క) రాకను మాత్రమే; మదిన్‌= మనస్సులో; కాంక్షింతున్‌= కోరుకొంటూ 
ఉంటాను. 


తాత్సర్యం: భర్తలు వారి వారి కోరిక మేరకు వేరుచోటులకు వెళ్లితే, నేను పువ్వులు ముడువను. పరిమళపు మై 
పూతలు పూసికొనను. మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందే ఆభరణాలను ధరించను. భర్తలపట్లనే మనస్సు లగ్నం 
చేసికొని వారు ఎప్పుడు తిరిగి ఇంటికి చేరుతారా అని యెదురుతెన్నులు చూస్తూ వారి రాకకై నిరీక్షిస్తుంటాను. 


ఉ. అత్తకు భక్తి గల్గి మది నాయమ సెప్పిన మాడ్కి జీవికా 
వృత్తము లావహింతు; గురువిప్రజనాతిథి పూజనంబు ల 
త్యుత్తమభక్తి నేన తగ నోపి యొనర్లు; బ్రియంబు( దాల్మియున్‌ 
మెత్తందనంబు సన్మతియు మేలుగ. దాల్తు సమస్తభంగులన్‌. 304 


ప్రతిపదార్థం: అత్తకున్‌= భర్తయొక్క తల్లియెడ; భక్తి= పూజ్యభావం; కల్గి= ఉండి; మదిన్‌= మనస్సులో; ఆయమ= ఆమె 
(అత్తగారు); చెప్పిన మాడ్కిన్‌= సెలవిచ్చిన రీతిగా; జీవికావృత్తములు= నిత్య జీవితానికి సంబంధించిన ఆచరణలు; 
ఆవహింతున్‌= నెరవేరుస్తాను; గురు, విప్ర, జన+అతిథి, పూజనంబులు= గురుజనులు, ఏ(ప్రజనులు, అతిధథిజనులయొక్క 
సపర్యలు; అతి+ఉత్తమ, భక్తిన్‌= మిక్కిలి ఎక్కువైన పూజ్యభావంతో; ఏను+అ= నేనే స్వయంగా; తగన్‌=చక్కగా; ఓపి= 
సహించి; ఒనర్హున్‌= చేస్తాను; సమస్త భంగులన్‌= అన్ని పద్దతులలో ఎల్లప్పుడును ఎల్ల రీతులలో; ప్రియంబున్‌= సంట్రితిని; 
తాల్మియున్‌= ఓర్పును; మెత్తందనంబున్‌= మృదుత్వాన్ని; సత్‌+మతియున్‌= మంచితనాన్ని; మేలుగన్‌= శుభంగా; తాల్తున్‌= 
ధరిస్తాను. 


se శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అత్తగారియెడ పూజ్యభావం కలిగి, ఆమె చెప్పిన రీతిగనే నా దినచర్యను తీర్చిదిద్దుకొంటాను. పెద్దలు 
(బ్రాహ్మణులు అతిథులు విచ్చేసినపుడు, వారి సేవకు అనుచరులను నియోగించక, పూజ్యభావంతో వారికి సపర్యలు 
నేను చేస్తాను; సంఫ్రీతి, క్షమ, వినయం, మంచితనం అనే శుభగుణాలను ఎల్లప్పుడును విడనాడక సదా ్రవర్తిస్తాను. 


విశేషం: పెద్దలకు చేయవలసిన సేవలు చేయటంలో గమనించవలసిన ముఖ్యాంశాలు (1) సేవకులకు ఆ పనులు ఒప్పగించక 
తానే చేయటం (2) ఆ సేవ హృదయపూర్వకంగా భక్తిభావంతో చేయటం. 


క్ర కడు మృదువు లనుచు. దే(కువ । సెడి యెపుడు. జరింప భరతసింహులు గోపం 
బడరిన నాశీవిషముల । వడువున( గ్రూరు లని వెబిపు వదలక కొల్లున్‌. 305 


ప్రతిపదార్థం: భరత, సింహులు= భరతుడి వంశంలో పుట్టినవారిలో [శ్రేషులు (సింహాలవంటివారు) అయిన పాండవులు; కడు, 
మృదువులు+అనుచున్‌= చాల మెత్తని (స్వభావంకల) వారని అనుకొంటూ; ఎపుడున్‌= ఏ సమయంలో కూడా; తే(కువ+చెడి= 
భయంలేకుండా; చరింపన్‌= (ప్రవర్తించను; కోపంబు+అడరినన్‌= కోపం కలిగితే (వస్తే); ఆశీవిషముల, వడువునన్‌= పాముల 
వలె; [క్రూరులు+అని= కఠినమైనవారని, నొప్పించేవారని, భయంకరులని; వెణపు= భయం; వదలక= వీడకుండా (భయంతో 
అని భావం); కొల్తున్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: భరతవంశంవారిలో శ్రేష్టులైన పాండవులు ఎంత మెత్తటివారో అంత కఠినులు. వారు మనసుమెత్తనివారని 
తెలిసినా ఎప్పుడూ వారిపట్ల భయం లేకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించను. వారికే కోపంవస్తే పాముల్హాగా భయంకరులు, 
మనసు గట్టిపడి బాధిస్తారుకూడా. అందువలన వారికి ఎప్పుడూ భయంతోనే సేవలు చేస్తుంటాను. 


సీ. మాయత్తం బృధ్వీసమానం బృథాదేవిం । గుంతిభోజాత్మజ( గోమలాంగి 
సతతంబు భోజనస్నానాదికములయం । దిమ్ముగ6 బరిచర్య యేన చేసి 
సంప్రీతం జేయుదు; జనవంద్యు( డగు ధర్మ । తనయునిబంతి నిత్యంబు. బసిండి 
పళ్ళెరంబులం గుద్దు బ్రాహ్మణు లతిపుణ్యు । లెనిమిదివేలు సమిద్ధమతులు 


తే, యతులు పదివేలు; వారల కనుదినంబు । నన్నపానంబు లర్హసహాయ నగుచు 
నొడికముగ నేన కావింతు నుచిత వస్త్ర । భూషణాదుల( బరితోషముగ నొనర్హు. 306 


ప్రతిపదార్థం: పృథాదేవిన్‌= పృథ అనే పేరు కల దేవిని; పృథ్వీ, సమానన్‌= భూదేవితో సమానమైన (అనగా మిక్కిలి ఓర్పు 
గల) దానిని; కుంతిభోజ+ఆత్మజన్‌= కుంతిభోజుడు అనే రాజుగారి కూతురును; కోమల+అంగిన్‌= మెత్తని శరీరం 
కలదానిని; మా+అత్తన్‌= మా అత్తగారిని; సతతంబు= ఎల్లప్పుడును; భోజన, స్నాన+ఆదికములఅందున్‌= ఆహారం, స్నానం 
మున్నగు క్రియల అందు; ఇమ్ముగన్‌= ప్రీతితో; పరిచర్య= సేవ; ఏను+అ= నేనే; చేసి= ఒనరించి; సంప్రీతన్‌+చేయుదున్‌= 
మిక్కిలి సంతృప్తి చెందినట్టి దానినిగా చేస్తాను; జనవంద్యుండు= జనులచేత నమస్కరించ దగినవా డయిన; ధర్మతనయుని, 
బంతిన్‌= ధర్మరాజుయొక్క వరుసలో (సహపంక్తిని); నిత్యంబున్‌= (ప్రతి దినమున్నూ; పసి(డి, పళ్ళెరములన్‌= బంగారు 
కంచాలలో; కుడ్భు= తినునట్టి; (బ్రాహ్మణులు= విప్రులు; అతి పుణ్యులు= మిక్కిలి సుకృతాలు ఒనరించినట్టివారు; ఎనిమిది, 
వేలు= ఎనిమిదివేల మంది; సమ్‌ +ఇద్ద మతులు= గొప్ప వెలుగొందే బుద్దికలవారు; యతులు= సన్నాసులు; పదివేలు= 
పదివేలమంది; వారలకున్‌= వారికి; అను దినంబున్‌= (ప్రతిరోజున్నూ; అన్నపానంబులు= తిండియును (త్రాగు నీరును; అర్హ 
సహాయన్‌+అగుచున్‌= తగినట్టుగా సాయం చేసే దానను జౌతూ; ఒడికముగన్‌= తెలివితేటలు చూపుతూ ఒప్పిదంగా; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 861 


ఏను+అ= నేనే; కావింతున్‌= చేస్తాను; ఉచిత, వస్త్ర భూషణ+ఆదులన్‌+తగినట్టి బట్టలు ఆభరణాలు మున్నగు వాటిని; 
పరితోషముగన్‌= సంతోషంగా; ఒనర్హున్‌= చేస్తాను. 

తాత్సర్యం: మా అత్తగారు కుంతీదేవి కుంతిభోజుడు అనే మహారాజుగారికూతురు. ఓర్సులో భూదేవితో పోల్చదగింది. 
సుకుమారి. ఆమెకు స్నానం, ఆహారం మున్నగు సదుపాయాలను స్వయంగా నేనే సమకూరుస్తుంటాను. ప్రజలచేత 
ఆరాధించబడే ధర్మరాజు (ప్రతిదినం భోజనసమయాన తన సహపంక్తిని ఎనిమిదివేలమంది (బ్రాహ్మణులకు 
బంగారుకంచాలలో అన్నసంతర్పణ చేస్తాడు. అట్లే సన్న్యాసులు పదివేల మందికి భోజనం పెడతాడు. వారికి 
అందరికి నేనే స్వయంగా వడ్డన వార్పులు సరిచూచి, వారికి తగిన బట్టలు, ఆభరణాలు సమకూరుస్తుంటాను. 
అందరికీ సంతోషం సమకూర్చటం నా కర్తవ్యంగా పరిగణిస్తాను. 


వ. మటియు ధర్మరాజునగరియందు( గనకమణిమయ భూషణాలంకృతు లయిన పరిచారకులు నూటువేలు 
రేయును బగలును బాత్రహస్తులై యభ్యాగత భోజనంబు లొడ(గూర్లువారు నందటి గలరు; వీ రెల్ల 
నిట్టిట్టిమెలకువ మెలంగుదు రని తత్మృతాకృతంబు లేన యెటుంగుదు; నిరంతర మదధారా తరంగిత 
కపోలంబు లయిన భద్రగజశతసహస్రంబులు. బ్రభూతజవసత్స్వసన్నుతంబు లయిన యుత్తమాశ్వ 
శతసహస్రంబులుం గలవు; వానికి నన్నింటికి నిత్యోచితంబు లయిన ఖాద్యంబు లొనరింపను బాలింపను 
దగినవారి నేన నియమింతు; నఖండభాండాగారపూరితంబు లయిన యగణ్యమణి కనకాదివస్తువులను 
బ్రతిదినవిహితంబు లయిన యాయ వ్యయంబులు నా యెజుంగని యవియు లేవు; గోపాల జనంబులు 
దుదిగా6 గల సకల భృత్య జనంబుల జీవితంబుల నరసి యేన నడపుదుం; బరమయశోధను లగు 
పాండునందనులు నిజకుటుంబభారంబు సర్వంబు నాయంద సమర్పించి తారు నిర్ణరులై యిష్టవిహారంబుల 
నుండుదు; రే నెల్ల వెంటల నప్రమత్త నై వర్తింతు. 307 


ప్రతిపదార్థం: [1మజీయున్‌= ఇంకను; ధర్మరాజు నగరియందున్‌= ధర్మరాజు యొక్క అంతఃపురంలో; కనక, మణిమయ, 
భూషణ+అలంకృతులు+అయిన= బంగారంతో, రత్నాలతో కూడిన నగలచేత అలంకరించబడిన వారయిన; పరిచారకులు= 
సేవకులు; నూణువేలు= లక్షమంది; రేయును= రాత్రియును; పగలును= పగలును; పాత్రహస్తులు+ఐ= పాత్రలను పూనిన 
చేతులు కలవారై; అభ్యాగత, భోజనంబులు= పిలువక పోయినా వచ్చిన అతిథులకు ఆహారాలు; ఒడగూర్చువారు= సమకూర్చే 
వారు; అందణు+అ+కలరు= (సేవకులు) అంతమందే ఉన్నారు; వీరు+ఎల్లన్‌= వీరందరును; ఇట్టి+ఇట్టి= ఇటువంటి 
ఇటువంటి; మెలంకువన్‌= తెలివి తేటలతో కూడిన దీక్షతో; మెలంగుదురు= (ప్రవర్తిస్తారు; అని= అని; తద్‌+కృత+అకృతంబులు= 
వారిచేత చేయబడినవి చేయబడనివి; ఏను+అ= నేనే; ఎజుంగుదున్‌= తెలిసికొంటాను; నిరంతర, మద, ధారా, తరంగిత, 
కపోలంబులు+అయిన= ఎల్లప్పుడు కారుతున్న మదజలాల ధారల అలలచేత ఆవరించబడిన చెక్కిళ్లు కలవి అయిన; భద్ర, 
గజ, శత సహ(స్రంబులున్‌= పట్టపుటేన్లులు లక్షలును; ప్రభూత, జవ, సత్త, సన్నుతంబులు+అయిన= అతిశయించిన 
వేగంతో శక్తితో పొగడబడినట్టివి అయిన; ఉత్తమ+అశ్య, శత సహ(స్రంబులున్‌= మంచి గుర్రాలు లక్షలు; కలవు= ఉన్నవి; 
వానికిన్‌+అన్నింటికిన్‌= ఆ ఏనుగులు గుర్రాలు అన్నిటికిని; నిత్య+ఉచితంబులు+అయిన= ప్రతి దినానికి తగినట్టివి అయిన; 
ఖాద్యంబులు= ఆహారాలు; ఒనరింపను= ఏర్పాటు చేయుటకున్నూ; పాలింపను= సరిచూచుటకున్నూ; తగిన వారిన్‌= 
సమర్దులను; ఏను+ అ= నేనే; నియమింతున్‌= ఏర్పాటు చేస్తాను; అఖండ, భాండ+ఆగార, పూరితంబులు+అయిన= 
పూర్తిగా భాండాగారములలో నింపబడిన; అగణ్య, మణి, కనక+ఆది, వస్తువులను= లెక్కకు మించిన రత్నాలు బంగారాలు 
మొదలగు పదార్థాలను; (ప్రతి, దిన, విహితంబులు= (ప్రతిరోజూ ఏర్పాటుగా జరిగేవి; అయిన= అయినట్టి; ఆయ, 
వ్యయంబులును= రాబడి ఖర్చులున్నూ; నా+ఎఖుంగనివి= నాకు తెలియనివి; లేవు= ఉండవు; గోపాల జనంబులు= 


862 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొల్లవారు; తుదిగాన్‌= చివరి వారుగా; కల= ఉన్న; సకల, భృత్య, జనంబుల జీవితంబులన్‌= అందరు సేవకుల సముదాయం 
యొక్క జీతభత్యాలను; అరసి= పరిశీలించి చూచి; ఏను+అ= నేనే; నడపుదున్‌= (ప్రవర్తింప చేస్తాను; పరమ, యశస్‌+ధనులు+ 
అగు= గొప్ప కీర్తినే సంపదగా కల; పాండు నందనులు= పాండవులు; నిజ, కుటుంబ భారంబున్‌= తమదైన సంసారపు 
బరువు నంతటిని; నాయందున్‌+అ= నామీదనే; సమర్పించి= ఉంచి; తారు= తాము; నిర్భరులు+ఐ= బరువు లేనివారై; ఇష్ట, 
విహారంబులన్‌= తమకు నచ్చిన నడవడికలతో; ఉండుదురు= (ప్రవర్తిల్లుతారు; ఏను= నేను; ఎల్ల వెంటన్‌= అన్ని ఎడలను; 
అ(ప్రమత్తను+ఐ= అజాగ్రత్త లేని దాననై; వర్తింతున్‌= మెలగుతాను. 


తాత్సర్యం: ఇంకను చెప్పుతాను. సావధానంగా వినుము. ధర్మరాజు దినచర్య విశిష్టవైభవోపేత మైనది. ఆయన 
అంతఃపురంలో నూరువేలమంది సేవకులు పవలు రాత్రి అనక సేవ చేస్తూంటారు. ఆ సేవకులు రత్నాలతో 
పొదుగబడిన బంగారు ఆభరణాలు ధరించేవారు. వారు చేతులలో ఎల్లప్పుడు పాత్రలను పూని అతిథులకు 
అభ్యాగతులకు ఆహారపానీయాలు సమకూరుస్తుంటారు. వారందరు ఎట్టి జాగరూకతతో ఉన్నారో ఏ ఉపచారాలు 
చేస్తున్నారో ఏ అపచారాలు చేస్తున్నారో అని నేను ఎల్లప్పుడూ కనిపెట్టుతుంటాను. ఎల్లప్పుడు మదజలం (స్రవించే 
పట్టపుటేనుగులు లక్షలు; గొప్ప బలం వేగం కల గుర్రాలు లక్షలు ఉన్నవి. వాటికి అన్నింటికి సరిఅయిన ఆహారాన్ని 
సమకూర్చటానికి, వాటిని అదుపులో పెట్టి క్రమశిక్షణలో నిర్వహించటానికి తగినవారిని నేనే నియమిస్తుంటాను. 
బొక్కసంలో ఉండే రత్నరాసులు బంగారు వస్తువులు నిత్యం జరిగే ఆదాయ వ్యయాలు అన్నీ నాకు తెలియును. 
నాకు తెలియని అంశం ఒక్కటి కూడా లేదు. సేవకులలో చివరి(్రేణికి చెందిన గొల్లవారలకు, తదితరులకు ఇచ్చే 
జీతభత్యాలు నేనే సరిచూస్తుంటాను. సుగృహీత నామధేయు లైన పాండవులు తమ సంసారపు బరువును నామీద 
మోపి, హాయిగా తమకు ఇష్టమైనతావులలో విహరిస్తుంటారు. కుటుంబాన్ని అంతటిని ఈదే దానిని నేనే. 
అన్నివిషయాలను నేనే చూచుకొంటాను. అన్నివైపులా జాగరూకత వహిస్తాను. 


ఆ. వేగ జాము గలుగ వెదనిద్రం బొందుదు€ | గాని రాజ్యభారకార్యయుక్తి 

నబ్బనయన! నాకు నాహార నిద్రల । కెడయు లేదు సువ్వె యెల్లప్రొద్దు. 308 
ప్రతిపదార్థం: అబ్బనయన!= పద్మాల వంటి కన్నులు కలదానా, ఓ సత్యభామా!; వేగన్‌= తెలవారటానికి; జాము= ఏడున్నర 
గడియల కాలం; కలుగన్‌= ఉండగా; వెడ నిద్రన్‌= కలత నిద్దురను; పొందుదున్‌= అనుభవిస్తాను; కాని= అయినను; రాజ్య, 
భార, కార్య, యుక్తిన్‌= పరిపాలనయొక్క బరువుకు సంబంధించిన పనుల కూటమి చేత; నాకున్‌; ఎల్ల ప్రొద్దున్‌= ఎల్లప్పుడును; 
ఆహార ని(ద్రలకున్‌= తిండి తినటానికీ, నిద్దుర పోవటానికీ; ఎడయు లేదు, చువ్వె!= విరామంకూడా లేదు సుమా! 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు కల ఓ సత్యభామా! తెలవారుటకు ఇంకా ఒక జాము ప్రొద్దు మాత్రమే 
ఉన్నప్పుడు నాకు కొంత నిదుర పోవటానికి అవకాశం లభిస్తుంది. ఎల్లప్పుడు నాకు కడుపునిండ తిండి తినటానికి 
కనుల నిండ నిదురపోవటానికి సరిఅయిన తీరికే ఉండదు. 


ఆ. ఇట్టి వర్తనముల నెపుడు6 బాండవులకు€ । దగిలి ప్రియము సేయం. దగితిం గాని 
మగువ! నీవు సెప్పు మందులు మా(కులు । నింద్రజాలములును నే నెజటుంగ.” 309 


ప్రతిపదార్థం: మగువ!= వనితా, ఓ సత్యభామా! ఇట్టి= ఇటువంటి (అనగా పతివ్రతా చర్యల వలననే); వర్తనములన్‌= చర్యల 
వలన; ఎపుడున్‌= ఎల్లప్పుడు; పాండవులకున్‌= పాండునందనులకు; తగిలి= పూని; ప్రియము+చేయన్‌+తగితిన్‌+కాని= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 863 


సం(పీతి కలిగించటానికి చాలినాను గాని; నీవు+చెప్పు= నీవు చెప్పే; మందులు మాంకులు= జొషధాలు (మున్నగునవి) 


జౌొషధాల వంటివి; ఇంద్రజాలములును= కనుకట్టులును; నేన్‌= నేను; ఎణుంగన్‌= తెలియజాలను. 


తాత్పర్యం: ఓ సత్యభామా! నేను నుడివిన పతివ్రతాచర్యలవల్లనే నా భర్తల అనురాగాన్ని చూరగొనగల్షితిని; 
పాండవులకు ప్రియం చేయటం మాత్రమే నే నెరిగిన ధర్మం. నీవు చెప్పిన మందులు మాకులను గూర్చి నా కేమీ 
తెలియదు. ఇంద్రజాలవిద్యలు నాకు తెలియవు.” 

విశేషం: ఇంద్రజాలం అనగా లేనిది ఉన్నట్లు నయనభ్రాంతిని కల్పించే హస్తలాఘవం. 

వ. _ అనిన విని లజ్ఞాకలితచిత్త యగుచు సత్యభామ పాండవభామిని కిట్లనియె. 310 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; లజ్ఞా, కలిత చిత్త+అగుచున్‌= సిగ్గుచేత కూడిన మనస్సు కలది జౌతూ; 


సత్యభామ; పాండవ, భామినికిన్‌= పాండవుల సతి (అయిన ద్రౌపదికి); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అనగా విని సత్యభామ సిగ్గుతో కూడిన మనస్సుతో (ద్రౌపదితో ఇట్టా అన్నది. 


క “ఏ నెటు(గమి ని ట్లడిగితి; । నా నేరమి సైప వలయు; నగవుగం గొనుమీ 
మానిని! నా పలుకులు; స । న్మానితము భవచ్చరిత్రమహిమ ధరిత్రిన్‌.' 311 


ప్రతిపదార్థం: మానిని!= మగువా, ఓ (ద్రౌపదీ! ఏను= నేను; ఎణుంగమిన్‌= అజ్ఞానం చొప్పున; ఇట్టు+అడిగితిన్‌= ఈ విధంగా 
ప్రశ్నించాను; నా నేరమి= నా యొక్క అజ్ఞానాన్ని; సైంపన్‌వలయున్‌= క్షమించవలెను; నా పలుకులు= నా మాటలు; 
నగవుగన్‌+కొనుము+ఈ= పరిహాసంగా స్వీకరించుము; భవత్‌+చరి(త్ర, మహిమ= నీప్రవర్తన యొక్క గొప్పదనం; ధరిత్రిన్‌= 
భూమిపై; సత్‌+మానితము= మంచి పేరు ప్రతిష్టల నార్జించింది. 


తాత్సర్యం: (ద్రౌపది చెప్పిన మాటలు ఆలకించి సత్యభామ సిగ్గుచేత తలవంచుకొనవలసి వచ్చింది. అందుచేత 
ఆమె (ద్రౌపదికి క్షమాపణ చెప్పుకొన్నది. 'అభిమానవతివైన ఓ (ద్రౌపదీ! నేను కేవలం అజ్ఞానం చొప్పున 'మందులు 
మాకులు” వశీకరణవిద్యలనుగూర్చి ప్రస్తావించాను. వాటిని దయతో” పరిహాస ప్రసంగాలుగా స్వీకరించి నన్ను 
మన్నించుము. నీ సౌశీల్యం నీకు ప్రపంచంలో పేరుప్రతిష్టలను ఆర్జించింది.” 


వ. అనినం బాంచాలి మందస్మితానన యగుచు 'నది యట్ల కాకి యని పలికి మటియు నిట్లనియె. 312 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా (అని సత్యభామ పలుకగా); పాంచాలి= పాంచాల రాజపుత్రి అయిన (ద్రౌపది; మంద, 
స్మిత+ఆనన+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన మొగం కలది జౌతూ; అది= (నీవు మందులు మాకులు గూర్చి చేసిన 
ప్రసంగం) అట్టు+అ= ఆ విధంగానే (అనగా కేవలం నవ్వుటాల కొరకు అనిన మాటలుగానే); కాక= అగుగాక; అని పలికి= 
అని చెప్పి; మజియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: అని సత్యభామ క్షమాపణ కోరగా, [ద్రౌపది చిరునవ్వులు చిందే మొగంతో సమాధానాన్ని ఇట్టా చెప్పింది. 
“నీవు మందులు మాకులు గూర్చి చేసిన (ప్రస్తావన, కేవలం నవ్వుటాలకు మాత్రమే జరిపినట్టుగా అనుకొందాంఅని.' 
మరల (ద్రౌపది సత్యభామతో ఈ విధంగా పలికింది. 


864 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) ఈ పద్యాలు (వ్రాసిన మహాకవి కవిత్రయంలో మూడవవాడయిన ఎజ్జార్రైగ్గడ. కాని తాను “ఇది నన్నయ భట్ట 
ప్రణీతమైనది' అని తాను నన్నయను అనుకరిస్తున్నట్టుగా ప్రకటించాడు. నన్నయ కవితాశిల్పంలో ఎన్నదగినది “ప్రసన్న కథా 
కవితార్థయుక్తి'. తిక్కన కవితాశిల్పంలో ఎన్నదగిన అంశము- “సంభాషణ చతురత. సత్యా(ద్రౌపదీ సంవాదంలోని 'సంభాషణ 
చారిమి కు ఎజ్జన మహాకవికి ఒజ్జబంతి (ప్రసాదించిన మహనీయుడు తిక్కనయే. అంతేకాక 'మందస్మితానని అయిన 
పాంచాలి లజ్ఞాకలితచిత్త అయిన సత్యభామ.... ఈ సాత్తికాభినయ వర్లన తిక్కన (ప్రభావమని చెప్పవచ్చును. పూర్యోక్తమైన 
వచనం (307 సంఖ్యలో నన్నయ శైలి కన్పిస్తున్నది. నన్నయ తిక్కన మహాకవు లిరువురి కవితాశిల్సాలు ఎజ్జన రచనలో 
గంగాయమునలవలె సంగమించిన వని చెప్పదగును. 


ద్రౌపది సత్యభామకు బతివ్రతాధర్మంబులు సెప్పుట (సం. 3-223-1) 


క. “పతిమనసు నాంచికొనియెడు । చతురోపాయంబు నీకు. జపలాక్షి! సుని 
శ్రిత మతిం జెప్పెద విను మూ । ర్లితమును ధర్మాన్వితము సుశీలంబునుగన్‌. 313 


ప్రతిపదార్థం: చపల+అక్షి!= చలించే కన్నులు కలదానా!; (ఓ సత్యభామా); పతి మనసున్‌= భర్త యొక్క మనస్సును; ఆ 
చికొనియెడు= ఆకర్షించి కట్టుకొనే; చతుర+ఉపాయము= తెలివి తేటలతో కూడిన వెరవు; నీకున్‌; నిశ్చితమతిన్‌= సందేహం 
లేకుండా ఖండితంగా; ఊర్జితమును= గొప్పది అయినట్టిదిన్నీ; ధర్మ+అన్వితమున్‌= ధర్మంతో కూడినట్టిది; సుశీలంబుగన్‌= 
మంచి నడవడితో కూడినట్టిదిగా; చెప్పెదన్‌; వినుము; 


తాత్పర్యం: చంచలమైన కన్నులు కల ఓ సత్యభామా! భర్తయొక్క మనస్సుకు ఆకర్షించి పట్టుకొనే ఉపాయం నీకు 
చెప్పగలను. సావధానంగా ఆకర్లించుము. ఆ ఉపాయం అచ్చమైన తెలివితేటలతో కూడింది; గొప్పతనాన్ని చేకూర్చేది. 
ధర్మంతో కూడింది. మంచినడవడి సమకూర్చేది సుమా! (మందులకు మాకులకు వశీకరణలకు తం(త్రాలకు 
ఇం|ద్రజాలానికి సంబంధించింది కాదు అనే హెచ్చరిక అంతర్లర్భితం). 


చ. పతి గడవంగ దైవతము భామల కెందును లేదు; ప్రీతుండై 
పతి గరుణించెనేని. గలభాషిణి! భాసురభూషణాంబరా 
న్విత ధనధాన్యగౌరవము విశ్రుతసంతతియున్‌ యశంబు స 
ద్దతియును గల్లు; నొండుమెయి( గల్లునె యెన్నితెటింగు లారయన్‌? 314 


ప్రతిపదార్థం: కలభాషిణి!= అవ్యక్తమధుర మైన మాటలు మాటాడుదానా, ఓ సత్యభామా!; భామలకున్‌= మగువలకు; పతిన్‌= 
భర్తను; కడవంగన్‌= మించునట్టి; దైవతము= దైవం; ఎందును లేదు= ఎచ్చటను లేదు. పతి= భర్త; ప్రీతుడు+ఐ= తృప్తి 
చెందిన వాడయి; కరుణించెన్‌+ఏనిన్‌= దయ చూపితే; భాసుర, భూషణ+అంబర+అన్విత, ధన, ధాన్య గౌరవమున్‌= 
ప్రకాశించే ఆభరణాలతో వస్త్రాలతో కూడిన, సంపద, తిండి గింజలు అనువాని గొప్పతనం; విశ్రుత, సంతతియున్‌= పేరు 
కెక్కిన సంతానమున్నూ; యశంబున్‌= కీర్తి సత్‌+గతియును= పుణ్య పదమున్నూ; కల్లున్‌= ఏర్పడతాయి, ఒండు మెయిన్‌= 
వేరొక రీతిగా; ఎన్ని, తెజంగులు= ఎన్ని మార్గాలు; అరయన్‌= పరిశీలించి నప్పటికి; కల్లును+ఎ= ఏర్పడునా? (= ఏర్పడవు). 


తాత్సర్యం: అవ్యక్తమధురవాక్యాలు పలుకునట్టి ఓ సత్యభామా! భర్తను మించిన దైవం భార్యకు మరొకరు లేరు. 
భర్త దయచూపితే భార్యకు ఆభరణాలు లభిస్తాయి, ధన ధాన్య సంపదలు కలుగుతాయి, మంచి సంతానం 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 865 


ఏర్పడుతుంది, కీర్తి లభిస్తుంది, పుణ్యం సంప్రాప్తిస్తుంది. ఆలోచించి చూస్తే భర్తవలనకాక వేరువిధంగా భార్యకు 
అభ్యుదయ పరంపరలు సం(ప్రాప్తించవుకదా! 


విశేషం: చపలాక్షి, కలభాషిణి అనే సంబోధనలలో సత్యభామపట్ల (ద్రౌపది “ఎత్తిపొడుపు” ధ్వనిస్తుంది. 


ఆ. కరము దుఃఖపడినం గాని యొక్కింత సౌ । ఖ్యంబు ధర్మగతియు గలుగ దెందు(, 
జూడు మబల! భర్త్యృశుశ్రూష ఫలము సం । తత శుభంబు గలదు, ధర్ము వొదవు. 315 


ప్రతిపదార్థం: అబల= మగువ, ఓ సత్యభామా!; కరము= మిక్కుటంగా; దుఃఖపడినన్‌+కాని= కష్టాన్ని అనుభవించిన గాని; 
ఒక్క+ఇంత= కొంత, కొంచెం; సౌఖ్యంబు= సుఖం; ధర్మగతియున్‌= ధర్మంతో గూడిన పదం; ఎందున్‌= ఎచటను; 
కలుగదు= ఏర్పడదు; చూడుము= గమనించుము; భర శుశ్రూష ఫలము= పతికి చేసిన సేవ యొక్క ఫలితం; సంతత, 
శుభంబు= ఎల్లప్పుడు కలిగే మేలు; కలదు= ఉంటుంది; ధర్మువు= ధర్మం; ఒదవున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓ సత్యభామా! ఎంతో శ్రమిస్తే కాని కొంచెం సుఖం కలుగదు. పుణ్యం లభించటానికి మిక్కిలి 
(శ్రమించవలసి ఉంటుంది. భర్తకు పరిచర్య చేస్తే సులువుగా పుణ్యం లభిస్తుంది. శీఘ్రంగా ఎల్లప్పుడూ మేలు 
కలుగుతుంది. దానివలన ధర్మం కూడా (ప్రాప్తిస్తుంది. 
క. కావున నిత్యము సమ్య । గ్టావము ప్రేమంబు వెరవు భక్తియు( బ్రియముం 

గావింపుము నీ ప్రియునెడ | భావము. దా నెటి(గి భర్త బాగుగ మరగున్‌. 316 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నిత్యమున్‌= ప్రతి దినం; సమ్యక్‌+భావము= సరియైన యోచనం (ఆలోచన); ప్రేమంబు= 
'ప్రేముడి; వెరవు= ఉపాయం; భక్తియున్‌= పూజ్యభావనను; ప్రియమున్‌= సంపప్రీతిని; నీ ప్రియు+ఎడన్‌= నీ భర్తయెడల; 
కావింపుము= ఒనరించుము; భావమున్‌= అనురాగ పూరితమైన యోచనం; తాన్‌= తాను(భర్తు; ఎణీగ= తెలిసికొని; భర్త= 
పెనిమిటి; బాగుగన్‌= మంచిగా; మరగున్‌= వలపుతో కూడి (ప్రవర్తిస్తాడు. 


తాత్సర్యం: ఓ సత్యభామా! నీకు ప్రియుడైన నీ భర్తయెడ (ప్రతిదినం సరైన ఆలోచన, (పేముడి, ఉపాయం, 
ఆరాధనాభావం, సంట్రీతి ప్రసరింప జేయుము. నీ (పేముడి గుర్తించి నీభర్త నీయెడ అనురాగంతో ప్రవర్తిస్తాడు. 
మ. వనజాక్షుండు గడంగి నీ దగు గృహద్వారంబు సేరంగ వ 

చఛ్రైననంగా విని లెమ్ము సంభ్రమముతో+ జెన్నొందు నభ్యంతరం 

బునకున్‌ వచ్చిన నాసనాదికరణంబుల్‌ దీర్ప( దత్తజ్ఞనం 

బు నియోగించితి నంచు నుండక ప్రియంబుల్‌ సేయు మీవుం దగన్‌. 317 


ప్రతిపదార్థం: వనజ+అక్షుండు= పద్మాలవంటి కన్నులు కలవాడు (శ్రీకృష్ణుడు); నీది+అగు= నీదగు, నీ యొక్క; 
గృహద్వారంబు+చేరంగన్‌, వచ్చెన్‌+అనంగాన్‌= ఇంటి గుమ్మందగ్గరికి వచ్చాడనే మాట ఆలకించినంతనే; విని; సంభ్రమముతోన్‌= 
తొట్రుపాటుతో; లెమ్ము లేచి నిల్చుండుము; చెన్ను+ఒందు= అందమైన; అభ్యంతరంబునకున్‌= అంతఃపురం లోకి; 
వచ్చినన్‌= వస్తే; ఆసన+ఆది, కరణంబుల్‌= కూర్చొనటానికి చేసే సదుపాయాలు; తీర్చన్‌= సమకూర్చుటకు; తద్‌+తద్‌+ 
జనంబున్‌= ఆయా మనుజులను; నియోగించితిని= ఏర్పాటు చేశాను; అంచున్‌= అని తలపోస్తూ; ఉండక= ఊరుకొనక; 
ఈవున్‌= నీవును; తగన్‌= ఒప్పిదంగా; (ప్రియంబుల్‌+చేయుము= ప్రీతి కలిగించే వాటిని ఒనరించుము. 


ష్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ భర్త అయిన శ్రీకృష్ణుడు పద్మాలవంటి కన్నులు కలవాడు. ఆతడు నీ ఇంటి గుమ్మం దగ్గరికి 
చేరగానే నీవు తొట్రుపాటుతో శీఘ్రంగా ఎదురేగి స్వాగతం పలుకుము. అతడే చెచ్చెర నీ అంతఃపురంలో ప్రవేశిస్తే 
అతడికి కూర్చొనటానికి సదుపాయాలు చేయటానికై సేవకులను పలువురిని నియమించాను కదా అని నీవు ఉపేక్ష 
చేయరాదు. నీవే స్వయంగా ఎదురేగి ఆతడిని మన్నించి ఆతని అనురాగాన్ని చూరగొనుము. 


చ. తివిరి మురారి నీకు గడు తీపుగ( జెప్పిన పల్కు గల్లినం 

గువలయనేత్ర! నీ మనసు గూడినవారికి నైన నెప్టు( జె 

ప్పవలదు; దాన నొండొక నెపంబు ఘటింతు రెటింగి రేని నీ 

సవతులు కృష్ణుబుద్ధి విరసంబగు నీదెస( దత్ర్రయుక్తిచేన్‌. 318 
ప్రతిపదార్థం: కువలయ నేత్ర!= నల్లగలువల వంటి కన్నులు కలదానా, ఓ సత్యభామా!; తివిరి= కడగి; ముర+అరి= ముర 
అనెడి రాక్షసుడికి శత్రువైన శ్రీకృష్ణుడు; నీకున్‌= నీకు; కడున్‌= మిక్కిలి; తీపుగన్‌= తీయగా; చెప్పిన పల్కు= చెప్పినమాట; 
కల్షినన్‌= ఉంటే; నీ మనసు+కూడిన వారికిన్‌+ఐనన్‌= నీ మనస్సుకు నచ్చిన నెచ్చెలులకైన; ఎవ్లున్‌= ఎపుడుకూడా; చెప్పన్‌వలదు= 
చెప్పరాదు; దానన్‌= అందు వలన; నీ సవతులు= నీతోపాటు నీ భర్త పెండి ఆడిన మగువలు; ఎటింగిరి+ఏనిన్‌= (సంగతిని) 
తెలిసికొంటే; ఒండు+ఒక, నెపంబు= వేరొక మిష ఘటింతురు= కల్పిస్తారు; తద్‌+ప్రయుక్తిచేన్‌= ఆ ప్రయోగం వలన; నీ 
దెసన్‌= నీ యెడల; కృష్ణు, బుద్ది= శ్రీకృష్ణుడి మనస్సు; విరసంబు= రసం లేనిది, (పీముడి లేనిది; అగున్‌= కాగలదు. 


తాత్సర్యం: నల్లకలువలవంటి కన్నులు కల ఓ సత్యభామా! నీయందు మిక్కుటమైన మక్కువ చూపి, శ్రీకృష్ణుడు 
¢7 నాను (ac) 

నీకు సరససల్హాప(ప్రసంగవశాన ఏదైన రహస్యం చెప్పితే, దానిని నీవు నీ అనుగు నెచ్చెలులకు కూడ చెప్ప కూడదు. 
ఒకవేళ ఆ సంగతి నీ సవతులకు తెలిస్తే నీమీద నింద మోపి ఆ రహస్యాన్ని బట్టబయలు చేయగలరు. అప్పుడు 
నీ మీద గల (ప్రేమాభిమానాలు శ్రీకృష్ణుడి మనస్సులో సన్నగిల్చుతాయి; జాగ్రత్త, 
చ. పతికి ననుంగు లైన తగు బంధుల మిత్తుల భోజనాది స 

తృృతముల నాదరించుచు నకృత్రిమభక్తినియుక్తి సంతతో 

త్సితమతివై చరింపుము; తదీయ హితేతరవృత్తు లైన వా 

రతివ! భవత్సుహృజ్ఞనము లైనను గైకొనకుండు మెప్పుడున్‌. 319 


ప్రతిపదార్థం: అతివ!= ఓ మగువా, ఓ సత్యభామా!; పతికిన్‌= భర్తకు; అనుంగులు+ఐన= ఇష్టులు అయిన; తగు బంధులన్‌, 
మిత్రులన్‌= తగిన చుట్టాలను స్నేహితులను; భోజన+ఆది, సత్‌+కృతములన్‌= ఆహారం మున్నగు మంచి సదుపాయా 
లొనరించటంలో; ఆదరించుచున్‌= మన్నిస్తూ; అకృత్రిమ భక్తి నియుక్తిన్‌= స్వచ్చమైన పూజ్యభావం కలిగిఉండటంచేత; 
సంత+జఉల్టిత, మతివి+ఐ= ఎల్లప్పుడును మేలుకొన్నబుద్దిగలదానివై; చరింపుము= (ప్రవర్తించుము; తదీయ, హిత+ఇతర, 
వృత్తులు+ఐనవారు= ఆతడి యొక్క మేలుకు వ్యతిరేకమైన (ప్రవర్తన కలవారలను; భవత్‌+సుహృత్‌+జనములు+ఐనను= నీ 
యొక్క మి(త్రములైనవారు అయినప్పటికిని; ఎప్పుడున్‌= ఎన్నడును; కైకొనక+ఉండుము= ఆదరించకుము. 


తాత్సర్యం: ఓ సత్యభామా!, భర్తకు ప్రీతిపాత్రులైన చుట్టాలకు, మిత్రులకు ఆహారపానీయాలు మొదలైన 
సదుపాయాలను సమకూర్చటంలో నీవు ప్రత్యేకమైన జాగ్రత్త వహించుము. వారిని పూజ్యభావంతో గౌరవించుము. 
భర్త మేలు కోరక అతడికి వ్యతిరేకమైన చర్యలు చేసేవారు, నీకు మిత్రములైనప్పటికి వారిని ఆదరించకుము. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 867 


క విను, ప్రద్యుమ్నాది భవ । త్రనయులయెడ నైన నేకతంబున నేకా 
సనమున నుండుట దూష్యం । బని యెటు(గుము; సతులచరిత లతిదుష్కరముల్‌. 320 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; (ప్రద్యుమ్న+ఆది, భవత్‌+తనయుల+ఎడన్‌+ఐనన్‌= ప్రద్యుమ్నుడు మున్నగు నీ కుమారుల 
యెడ నైనప్పటికి; ఏకతంబునన్‌= రహస్యంగా; ఏక+ఆసనమునన్‌= ఒకే వేదికపై; ఉండుట= (కూర్చొని) ఉండటం; దూష్యంబు+ 
అని= మంచిది కాదు అని; ఎణుంగుము= తెలిసికొనుము; సతుల చరితలు= ఆడువారి నడవడులు; అతి, దుష్కరముల్‌= 
మిక్కిలి కష్టంతో చేయదగినవి. 


తాత్పర్యం: సత్యభామా! శ్రద్దతో ఆలకింపుము. ఆడువారి నడవడి మిక్కిలి కష్టంతో జాగరూకతతో తీర్చిదిద్దుకొన 
వలసి నట్టిది. ప్రద్యుమ్నాదులు నీకు పుత్ర నిర్విశేషులే. అయినప్పటికిని అట్టివారితో కూడి ఏకాంతంగా, ఒకే వేదికపై 
ఉండరాదు. 


విశేషం: ప్రద్యుమ్నుడు రుక్మిణికి శ్రీకృష్ణుడికి పుట్టిన కొడుకు. 
క. కులవతులును సతులును ని | ర్మల మతులును నయిన యట్టి మగువలతోడం 
జెలిమి యొనరించునది; దు । ర్విలసిత వనితాభియుక్తి విడువుము తరుణీ! 321 


ప్రతిపదార్థం: తరుణీ!= జవ్వనీ! ఓ సత్యభామా! కులవతులును= ఆభిజాత్యవతులున్నూ (మంచి కుటుంబంలో జన్మించిన 
వారున్నూ); సతులును= పతివ్రతలున్నూ; నిర్మల మతులునున్‌= స్వచ్చమైన బుద్ది కలవారున్నూ; అయిన+అట్టి= అయినట్టి; 
మగువలతోడన్‌= స్త్రీలతో; చెలిమి= స్నేహం; ఒనరించునది= చేయాలి; దుర్విలసిత, వనితా+అభియుక్తి= చెడ్డ హొయలు 
పోయే మగువలతో కలసి మెలసిఉండటం; విడువుము= వదలి పెట్టుము. 


తాత్పర్యం: జవ్వని వైన ఓ సత్యభామా! మంచికుటుంబానికి చెంది మంచిబుద్ది గల పతివ్రతలతో మాత్రమే నీవు 
స్నేహం చేయుము. వన్నెలవిసనకర్రలై విర్రవీగే వనితలతో ఎన్నడూ కలసి మెలసి తిరుగవద్దు. 


వ. ఇది నీకు. బరమసౌభాగ్యమూలం బయిన యుపాయం' బనినం బ్రీతచిత్తయై సత్యభామ యిట్లనియె.322 


ప్రతిపదార్థం: ఇది= (నేను చెప్పిన ఈ మాట); నీకున్‌; పరమ, సౌభాగ్య, మూలంబు+అయిన= భర్తయొక్క అధికమైన 
అభిమానాన్ని చూరగొనటానికి కారణమయిన; ఉపాయంబు= వెరవు; అనినన్‌= అని చెప్పగా; సత్యభామ= సత్యభామ; ప్రీత, 
చిత్త+ఐ= సంతృప్తిచెందిన మనస్సు కలదై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: నేను చెప్పిన ఈ మాటలు నీవు నీభర్తఅభిమానాన్ని అమితంగా చూరగొనటానికి ఆధారాలు జౌతాయి” 
అని (ద్రౌపది చెప్పింది. సత్యభామ సంతృప్తి చెంది, ద్రౌపదితో ఇట్టా పలికింది. 


సీ. “నీవు ధర్మజ్ఞవు, దేవసన్నిభులు నీ । భర్తలు మహనీయ కీర్తిధనులు 
దైర్యతేజోబలశౌర్యసంపన్నులు । గావున వీరికి నే విధమున 
ధారుణీరాజ్యంబు సేరెడు. దదయక । మీ కెగ్గు సేసిన లోకనింద్య 
చరితుండు గౌరవధరణీశువనితలు । దిక్కులే కలమట బొక్కుచుండం 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. గని ముదంబున. బొందెదు వనిత! నీవు । సుతుల నత్యంతనిర్మలమతుల శౌర్య 
యుతులం గాంచిన సద్గుణాన్వితవు వగపు | వలదు చిత్తంబులో నీకు జలజనయన! 323 


ప్రతిపదార్థం: జలజనయన!= పద్మాల వంటి కన్నులు కలదానా, ఓ (ద్రౌపదీ! నీవు= (ఓ (ద్రౌపదీ) నీవు; ధర్మజ్ఞవు= ధర్మాన్ని 
ఎణిగిన దానివి; నీ భర్తలు= నీ పతులు (పాండవులు); దేవ సన్నిభులు= దేవతలతో సమానులు; మహనీయ, కీర్తి, ధనులు= 
గొప్ప దైన యశస్సు అనే సంపద కలవారు; ధైర్య, తేజస్‌+బల, శౌర్య, సంపన్నులు= మనస్సు కలగని గంభీరత, దేదీప్యమాన 
మైన వెలుగు, శక్తి, పరాక్రమం అనే సంపద కలవారు; కావునన్‌= కాబట్టి; వీరికిన్‌= నీ భర్త లైన పాండవులకు; ఏవిధమునన్‌= 
ఎట్టయినను, తడయక= శీఘ్రంగా; ధారుణీ రాజ్యంబు= భూమిని పరిపాలించటం, భూమిపై (ప్రభుత్వం; చేరెడున్‌= 
సంక్రమిస్తుంది; మీకున్‌+ఎగ్గు+చేసిన= మీకు అపకారం చేసిన; లోక, నింద్య, చరితుండు= జగత్తున గర్జింప దగిన 
(ప్రవర్తనగలవాడు; కౌరవ, ధరణీ+-ఈశు; వనితలు= కురువంశానికి చెందిన రాజు(దుర్యోధనుడి) యొక్క స్త్రీలు; దిక్కులేక= 
సాయం లేక; అలమటన్‌= కష్టాలలో; పొక్కుచుండన్‌= వెత చెందుతుండగా; కని= చూచి; ముదంబునన్‌+పొందెదు= 
సంతోషాన్ని అనుభవిస్తావు; వనిత!= మగువా!; నీవు= నీవు (= ఓ (ద్రౌపదీ); సుతులన్‌= కొడుకులను; అతి+అంత నిర్మల, 
మతులన్‌= మిక్కిలి స్వచ్చమైన బుద్ది కలవారిని; శౌర్య యుతులన్‌= వరాక్రమంకలవారిని; కాంచిన= పొందిన; 
సత్‌+గుణ+అన్వితవు= మంచి లక్షణాలతో కూడిన దానవు; నీకున్‌, చిత్తంబులోన్‌= మనస్సులో; వగపు వలదు= దుఃఖం 
ఉండరాదు. 


తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా!, (ద్రౌపదీ! నీవు ధర్మం తెలిసిన దానవు; నీ భర్తలు దేవతలతో 
సమానులు; లోకంలో పేరుప్రతిష్టలను ఆర్జించిన గొప్పవారు; దేదీప్యమాన మైన తేజస్సుతో బలంతో పరా(క్రమంతో 
వెలుగొందేవారు. ఏ విధంగానైనా అట్టి వీరులకు భూరాజ్యం సం(క్రమించటం తథ్యం. మీకు అపకారం చేసిన 
దుష్టుడు లోకులచేత గర్హింపబడిన దుర్యోధనుడి భార్యలు దిక్కులేక కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అప్పుడు 
నీ మనస్సుకు సంతృప్తి కల్గుతుంది. నీవు వీరపత్నివి మాత్రమే కాదు. నీ కొడుకులు అతిలోక పరాక్రమ వంతులు. 
నీవు వీరమాతవు, సద్గుణరాళివి. నీకు మనస్సులో పరితాపం ఉండరాదు సుమా! 


వ. ప్రతివింధ్యాదు లైన నీ పుత్తు లేవురు నిప్పుడు వచ్చి యదుపురంబున నున్నవారు; వారికి నొక్కటం గొటింత 
లేదు; రుక్షిణియు సుభద్రయు. దక్కినవారలు నక్కునూరుల యెడం దమ కొడుకుల కంటె గారవంబు 
సేయుదురు; వారి దెస నిశ్చింతవు గి మ్మనియె; నయ్యవసరంబునం గృష్టుండు పాండవుల వీడ్కొని 
మార్మండేయాది విప్రజనంబు నామంత్రణంబు సేసి గమనోన్ముఖుం డగుటయు, సత్యభామ యాజ్ఞసేనిం 
గౌంగిలించుకొని సగౌరవంబుగా వీడ్కొనియె; నంత వాసుదేవుండును బ్రియాసహితంబుగా రథారూఢుం 
డై ద్వారవతీపురంబున కరిగె; మార్కందేయుండును బాండవేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం 
జనియె; నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. 324 


ప్రతిపదార్థం: (ప్రతివింధ్య+ఆదులు+ఐన= (ప్రతివింధ్యుడు మొదలుగా గల; నీ పుత్రులు= నీ కొడుకులు; ఏవురున్‌= 
అయిదుగురును; ఇప్పుడు= ఈ సమయంలో; వచ్చి= అరుగుదెంచి; యదుపురంబునన్‌= ద్వారకానగరంలో; ఉన్నవారు= 
ఉన్నారు; వారికిన్‌= నీ పుత్రులకు; ఒక్కటన్‌+కొజంత లేదు= ఏ ఒక్క అంశంలోనూ లోటు లేదు; రుక్మిణియున్‌= ఆ కృష్ణుడి 
మొదటి భార్య; సుభద్రయున్‌= శ్రీకృష్ణుడి చెల్లెలును; తక్కిన వారలున్‌= మిగిలిన వారును; ఆ+కుమారుల+ఎడన్‌= 
ప్రతివింధ్యుడు మున్నగు వారిపట్ల; తమ కొడుకుల కంటెన్‌= తమయొక్క పుత్రులకంటిగూడ; గారవంబు+చేయుదురు= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 869 


మన్నన, మర్యాద చూపిస్తారు; వారి దెసన్‌= ఆ (ప్రతివింధ్యాదుల విషయమై; నిశ్చింతవు+కమ్ము+అనియెన్‌= దుఃఖం లేని 
దానవు అగుము అని చెప్పింది. ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కృష్ణుండు; పాండవులన్‌; వీడ్కొని= వెళ్ళటానికి 
మర్యాదపూర్వకంగా అనుమతి తీసికొని; మార్కండేయ+ఆది, విప్ర, జనంబున్‌= మార్కండేయుడు మున్నగు బ్రాహ్మణుల 
సముదాయాన్ని; ఆమం(త్రణంబు+చేసి= వీడ్కొని; గమన+ఉత్‌+ముఖుండు+అగుటయున్‌= ప్రయాణానికి ఉద్యుక్తుడు కాగా; 
సత్యభామ= శ్రీకృష్ణుని భార్య; యాజ్ఞసేనిన్‌= (ద్రౌపదిని; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; సగౌరవంబుగాన్‌= మన్నన 
చొప్పున; వీడ్కొనియెన్‌= ఆమం(త్రణం చేసింది; అంతన్‌= పిదప; వాసుదేవుండు= వసుదేవుడి కుమారుడైన శ్రీకృష్ణుడు; 
ప్రియా, సహితంబుగాన్‌= ప్రియురాలు అయిన సత్యభామతో పాటుగా; రథ+ఆరూఢుండు+ఐ= తేరుపై ఎక్కిన వాడై; 
ద్వారవతీ పురంబునకున్‌= ద్వారకా నగరానికి; అరిగెన్‌= వెళ్లాడు; మార్కండేయుండును; పాండవేయులన్‌; ఆశ్వాసించి= 
ఓదార్పు మాటలు చెప్పి, ఊరడించి; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తన యొక్క ఆశ్రమానికి; చనియెన్‌= వెళ్ళాడు; అని చెప్పినన్‌= 
అని వచింపగా; వైశంపాయనునకున్‌= భారత కథ చెప్పిన బుషికి; జనమేజయుండు భారత కథను సర్పయాగసందర్భాన 
ప్రధానశ్రోత అయిన రాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఓ (ద్రౌపదీ! నీ కొడుకులు (ప్రతివింధ్యుడు మున్నగువారు అయిదుగురు ఈ సమయంలో ద్యారకానగరంలో 
ఉన్నారు. వారికి అక్కడ ఎట్టి లోటు లేకుండా, రుక్మిణి సుభద్ర తక్కినవారూ కలిసి చూస్తున్నారు. వారు నీ 
కొడుకులను తమకొడుకులకంటె మిన్నగా అభిమానంతో మన్నించి లాలిస్తున్నారు. అందుచేత నీవు సంతృప్తితో 
సంతోషంతో ఇచట సుఖంగా ఉండుము” అని చెప్పింది. అంతట శ్రీకృష్ణుడు పాండవులను వీడ్కొని, మార్కండేయుడు 
మున్నగు బ్రాహ్మాణబుషులకు నమస్కరించి ప్రయాణానికి వారి అనుమతి తీసికొన్నాడు. అప్పుడు సత్యభామ 
ద్రౌపదిని కౌగిలించుకొని మన్నన తెలిపి మర్యాదగా తాను శ్రీకృష్ణుడితోపాటు వెళ్ళటానికి ఆమె అనుమతి పొందింది. 
అంత శ్రీకృష్ణుడు సత్యభామతోపాటు తేరుపై ఎక్కి ద్యారకానగరానికి వెళ్ళాడు. మార్కండేయమహర్షికూడ పాండవులకు 
ఓదార్పుమాటలు చెప్పి ఊరడించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు - అని వైశంపాయనుడు సర్పయాగశాలలో 
జనమేజయుడికి భారతకథ వినిపించాడు. 


విశేషం: (1) వైశంపాయనుడు - వేదవ్యాసమహర్షి శిష్యులలో ఒకడు. జనమేజయుడు- సర్పయాగం చేసిన మహారాజు, 
పరీక్షితుడి కొడుకు. పరీక్షితుడు అభిమన్యుడి పుత్రుడు. అభిమన్యుడు అర్జునుడి కొడుకు. పాండవులకు [ద్రౌపది యందు 
వరుసగా జన్మించినవారు - ఉపపాండవులు: (ప్రతివింధ్య, (శుతసోమ, శ్రుతకీర్తి శతానీక, (శ్రుతసేనులు. 
క. “వనముల ని ట్లనిశంబును | ఘనతర దుఃఖానుభవ వికల్పితు లగుచున్‌ 

మనుజోత్తము లప్పార్దులు | జననుత! యటమీ(ద నెట్లు చరియించి రొకో!' 325 


ప్రతిపదార్థం: జననుత!= జనులచేత పొగడబడినవాడా! ఓ వైశంపాయన మహర్షీ! వనములన్‌= అడవులలో; ఇట్టు= ఈ 
రీతిగా; అనిశంబును= ఎల్లప్తుడున్నూ; ఘన, తర, దుఃఖ+అనుభవ, వికల్పితులు+అగుచున్‌= మిక్కిలి ఎక్కువైన శోకాన్ని 
అనుభవించినవారు జొతూ; మనుజ+ఉత్తములు= నరులలో శ్రేష్టులు; ఆ+పార్టులు= పృథ యొక్క కొడుకులు అయిన 
పాండవులు; అట మీందన్‌= ఆ పిమ్మట; ఎట్టు= ఏ విధంగా; చరియించిరి+ఒకో!= నడచిరో కదా! 


తాత్సర్యం: ఓ వైశంపాయన మహర్షీ! మనుజులలో (్రేష్టులు కుంతీకుమారులైన పాండవులు ఆ విధంగా అడవులలో 
నివసిస్తూ పెక్కుకష్టాలు పడుతూ (బ్రదికిరికదా! పిదప వారు ఏ విధంగా తమ నడవడికలు తీర్చి దిద్దుకొన్నారో 
తెలుప వేడికోలు. 


870 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన నమ్మునీశ్వరుం డిట్లని చెప్పె(; 'గృష్ణుండు సనిన యనంతరంబ పాండవులు గామ్యకవన నివాసంబు 
పరిత్యజించి, యనేక వన శైల నదనదీ విశేషంబు లాలోకించుచు ద్వైతవనంబునకుం జని, యం దున్న 
యెడం గరిపురంబున నుండి యొక్క బ్రాహ్మణుండు సరసకథాకథనకుశలుండు సనుదెంచి, కౌంతేయులం 
గని, యుచితసల్లాపంబు సేసి, మగిడి ధృతరాష్తుపాలికిం జనిన, నమ్మహీపాలుండు పాండవుల కుశలం 
బడుగుటయు, నవ్విప్రుండు వా రేవురు ననవరతశీతవాతాతపకర్శితాంగులై బహుదుఃఖసాగరంబున 
మునింగియున్న వా రనియు, వీరనాథ యయ్యును ననాథయుం బోలె. బాంచాలి పరమశోకార్తయై యున్నది 
యనియుం జెప్పిన విని, వైచిత్రవీర్యుండు విషణ్ణహృదయుండై కన్నీరు దొరు(గం గొండొకసేపు వలుక కుండి, 
పదంపడి నిట్టూర్పు నిగిడించి గద్దదకంఠుం డగుచు నిట్లనియె. 326 


ప్రతిపదార్థం: అనినన్‌= అని జయమేజయుడు అడుగగా; ఆ+ముని+ఈశ్వరుండు= ఆ బుషులలో (శ్రేష్టుడైనవాడు 
(వైశంపాయనుడు); ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా పలికాడు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; చనిన+అనంతరంబు+అ= వెడలిన 
వెంటనే; పాండవులు= పాండునందనులు; కామ్యక, వన నివాసంబు= కామ్యకం అనే పేరు గల అడవిలో ఉండటం; 
పరిత్యజించి= వదలిపెట్టి; అనేక, వన, శైల, నద, నదీ, విశేషంబులు= పెక్కు అడవులు పర్వతాలు తూరుపునుండి పశ్చిమానికి 
పారే ఏరులు; పశ్చిమంనుండి తూరుపునకు పారే ఏరులు, అందు ముఖ్యము లైనవి; ఆలోకించుచున్‌= చూస్తూ; ద్వైత 
వనంబునకున్‌+చని= ద్వైతం అనే పేరు కల అడవికి వెళ్ళి; అందున్‌= అక్కడ; ఉన్న+ఎడన్‌= నివసిస్తున్నప్పుడు; కరిపురంబున 
నుండి= హస్తినాపురం నుండి; ఒక్క (బ్రాహ్మణుండు= ఒక విప్రుడు; సరస, కథా, కథన, కుశలుండు= చక్కటి కథలను 
చెప్పటంలో నేర్పరి; చనుదెంచి= వచ్చి; కౌంతేయులన్‌+కని= కుంతీకుమారులను, పాండవులను సందర్శించి; ఉచిత, 
సల్లాపంబు+చేసి= తగిన మర్యాదలతో కూడిన మాటలాడి; మగిడి= తిరిగి; ధృతరాషు పాలికిన్‌+చనినన్‌= ధృతరాష్ట్రుడి కడకు 
వెళ్ళగా; ఆ+మహీ, పాలుండు= ఆ భూభర్త అయిన మహారాజు; పాండవుల కుశలంబు= పాండునందనుల యొక్క యోగ 
క్షేమాల్ని; అడుగుటయున్‌= (ప్రశ్నించగా; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; వారు+ఏవురున్‌= వారు అయిదుగురూ- 
పంచపాండవులు; అనవరత, శీత, వాత+ఆతప, కర్భిత+అంగులు+ఐ= ఎల్లప్పుడును చలిగాలులచేత ఎండలచేత కృశించిన 
శరీరం కల వారలై; బహు, దుఃఖ, సాగరంబునన్‌= పెక్కు కష్టాలనెడి సముద్రంలో; మునింగి+ఉన్నవారు+అనియున్‌= 
నిమగ్నులై ఉన్నవారలు అనియున్నూ; వీరనాథ+అయ్యును= వీరు లైన భర్తలు కలది అయినప్పటికిన్నీ; అనాథయున్‌+పోలెన్‌= 
కాపాడేవారు లేక దిక్కు లేని (స్తీ వలె; పాంచాలి= పాంచాలదేశ (ప్రభువు యొక్క పుత్రిక అయిన (ద్రౌపది; పరమ, 
శోక+ఆర్త+ఐ= మిక్కుటమైన దుఃఖంచేత దీనురాలు అయి; ఉన్నది; అనియున్‌+చెప్పినన్‌; విని; వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుడి 
కొడుకు అయిన ధృతరాష్ట్రుడు; విషజ్ఞ, హృదయుండు+ఐ= కలత చెందిన మనసు కలవాడై; కన్నీరు; తొరుంగన్‌= జారుతుండగా; 
కొండొక సేపు= కొంత తడవు; పలుకక+ఉండి= మాటాడకుండి; పదంపడి= పిదప; నిడు+ఊరుపు= దీర్భ నిశ్చాసం; 
నిగిడించి= బయటకు వదలి; గద్గద కంఠుండు అగుచున్‌= డగ్గుత్తిక బడిన గొంతుక కలవాడవుతూ; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్పర్యం: అంతట వైశంపాయనమహర్షి జనమేజయుడికి ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. శ్రీకృష్ణుడు 
ద్వారకానగరానికి వెళ్ళిన తరువాత పాండవులు కామ్యకవనంలో నివసించటం మాని, ద్వైతవనానికి తమ ఆవాసాన్ని 
మార్చారు. మార్గమధ్యాన వారు పెక్కు అడవులను పర్వతాలను నదులను నదాలను ఆయా విశేషాలను చూచారు. 
అప్పుడు హస్తినానగర నివాసియు, చక్కని కథలను చెప్పటంలో నేర్పరి అయిన ఒక బ్రాహ్మణుడు ద్వైతవనానికి 
వచ్చి, పాండవులను సందర్శించి మాట్లాడి, తిరిగి హస్తినాపురానికి చేరాడు. ధృతరాష్ట్రుడు పాండవుల యోగక్షేమాలను 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 871 


గూర్చి ఆవి్రుడిని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుడు - పాండవులు అడవులలో పెక్కు ఇడుమలు పడుతున్నారు 
అనిన్నీ, ఎండలకు మాడి, చలికి వణకి, వానలకు తడిసి దుఃఖసాగరంలో మునిగి ఉన్నారు అనిన్నీ, వీరులను భర్తగా 
పడసినప్పటికినీ, కాపాడేవారు లేని దీనురాలివలె పాంచాలరాజపుత్రిక అయిన ద్రౌపది వెతలతో అల్లాడుతున్నది 
అనిన్నీ చెప్పాడు. ధృతరాష్ట్రుడు పాండవులు పడుతున్న పాట్లు విని కొంతసేపు మిన్నకుండి, ఆపైన దుఃఖంచేత 
వేడినిట్టూర్సులు విడిచి డగ్గుత్తిక పడిన గొంతుకతో ఈ విధంగా పలికాడు. 


విశేషం: ధృతరాష్ట్రుడి వర్లనం ఆంగికాభివర్లనం. ఇది మూలసంస్కృతమహాభారతంలో కానరాదు. నాటకీయమైన ఈ 
ఆంగికాభివర్షన తిక్కన మహాకవి కవితాశిల్పంలోని విశేషం. ఇప్పట్టున ఎజ్జనమహాకవి తిక్కనకవితాశిల్సాన్ని అనుకరించాడని 
చెప్పవచ్చును. 'సరస కథా కథన కుశలుండు'- 'అనవరత శీత వాతాతప కర్శితాంగులు' మున్నగు పదగుంఫనలు నన్నయ్య 
'ప్రసన్న కథా కవితార్థ యుక్తిని తలపింప జేస్తాయి. 


ధృతరాష్టుండు పాండవుల వనవాసక్షేశంబునకు దుఃఖించుట (సం. 3-225-8) 


క “నా చేసిన కీడునం గడు | నీచుం డగు నా తనూజునేరమి నిమ్మె 
నోచెల్ల పార్టులకు( బు । ణ్యాచారుల కెందు లేని యాపద వచ్చెన్‌. 327 


ప్రతిపదార్థం: ఓచెల్ల= అయ్యో! ఎంతటి అనర్హం జరిగింది; నా చేసిన= నేను ఒనరించిన; కీడునన్‌= అపకారం వలన; కడున్‌= 
మిక్కిలి; నీచుండు+అగు= దుష్టుడు అయిన; నా తనూజు నేరమిన్‌= నా కొడుకు యొక్క అజ్ఞానం వలన; -ఈ+మైన్‌= 
ఈ రీతిగా; పార్భులకున్‌= పృథయొక్క కొడుకులకు, పాండవులకు; పుణ్య+ఆచారులకున్‌= సుకృతం కలిగించే నడవడిక 
కలవారలకు; ఎందున్‌, లేని= ఎచటను ఉండని; ఆపద= గొప్ప కష్టం; వచ్చెన్‌= దాపురించింది. 


తాత్పర్యం: “అయ్యో! ఎంతటి అనర్థం దాపురించింది పాండవులకు? ఇది అంతయు దుర్మార్గుడైన నా కొడుకు 
దుర్యోధనుడి అజ్ఞానంవలన జరిగిన దురంతమే కదా! ఇది నేను చేసిన అపకారమే. పాండవులు పుణ్యప్రదమైన 
(ప్రవర్తన కలవారు. వారికి ఎంతటి ఇక్కట్లు దాపురించాయి! 


క. నా పెద్దకొడుకు ధర్మజు( । గాపురుషవిదూరు ధీరు6 గౌరవకుల సం 

దీపకు నివ్విధమున సం । తాపితుంగాం జేసినే విధాతృ( డదయుండై. 328 
ప్రతిపదార్థం: నా పెద్ద కొడుకు= మొదటి కుమారుడు; ధర్మజున్‌= ధర్మరాజును; కాపురుషు విదూరున్‌= చెడ్డవారికి దూరంగా 
ఉండేవాడిని, మంచివాడిని; ధీరున్‌= మనస్సును నిగ్రహించినవాడిని; కౌరవ, కుల, సందీపకున్‌= కౌరవుల వంశాన్ని ప్రకాశవంతం 


చేసేవాడిని; ఈ+విధమునన్‌= ఈ రీతిగా; విధాతృండు= (బ్రహ్మదేవుడు; అదయు(డు+ఐ= జాలిమాలినవాడై; సంతాపితు. 
గాన్‌= మిక్కిలి కష్టపడేవాడినిగా; చేసెనే= ఒనరించాడు సుమా! 


తాత్పర్యం: నేనునా పెద్దకొడుకుగా భావించే ధర్మరాజు, దుష్టులకు దూరంగా ఉండే ధర్మాత్ముడు. మంచివాడు. 
కౌరవ వంశాన్ని వెలుగొందచేసేవాడు. అట్టివాడికి (బ్రహ్మదేవుడు ఇటువంటి ఇక్కట్టులను దాపురింపచేశాడే! 


చ. అమలనివాతసాధములయందు మనోజ్ఞమరాళతూల త 
ల్పముల శయించి రేపులు శుభస్థితి మాగధసూతగీతనా 


872 శ్రీమదాంధ్ర మహాభారతము 


దములఈ బ్రబోధముం బొరయు ధర్మసుతుండు కఠోరభూమిభా 
గమున శయించి మేల్కను సృగాలనినాదవికీర్ణకర్ణు(డై. 329 


ప్రతిపదార్థం: అమల, నివాత, సౌధముల అందున్‌= స్వచ్చమైనట్టివి, పెనుగాలిపాటు లేనట్టివి అయిన మేడల యందు; 

మనోజ్ఞ, మరాళ, తూల, తల్పములన్‌= మనోహరమైన హంసతూలికాశయ్యల; శయించి= పండుకొని; రేపులు= తెల్లవారువేళల; 

శుభస్టితిన్‌= మంచిగా; మాగధ, సూత, గీత, నాదములన్‌= వేకువవేళ పాటలయొక్క సవ్వడులచేత; (ప్రబోధమున్‌+పొరయు= 

నిద్దుర మైకంనుండి మేల్కొనే; ధర్మసుతుండు= ధర్మరాజు; కఠోర, భూమి, భాగమునన్‌= శరీరానికి నొప్పికలిగించే గట్టి నేలపై; 

శయించి= పవ్వళించి; సృగాల, నినాద, వికీర్త కర్షుడు+ఐ= నక్కల కూతలచేత (బదలయిన చెవులు కలవాడై; మేల్కనున్‌= 
ac] ac) = ర ౬ 

నిదురనుండి లేస్తాడు. 


తాత్పర్యం: ఈదురుగాలిపాటు లేక ప్రశాంతమై స్వచ్చంగా ఉండే మేడలపై మనోహరమైన హంసతూలికా తల్పాలపై 
నిదురించే ఆగర్భశ్రీమంతుడైన మహారాజకుమారుడు ధర్మనందనుడు. వేకువవేళలో అతడిని మాగధులు 
సుప్రభాతగీతికలు ఆలపించి మంగళతూర్యరావాలతో మేలుకొల్సేవారు. అక్కటా! అట్టి రాజకుమారుడు 
విధివైపరీత్యంచేత నేడు కఠినభూభాగాన పవ్వళించి కర్లకఠోరాలైన నక్కలకూతలకు నిద్దుర మేలుకొంటున్నాడు కదా! 


విశేషం: (ప్రాచీనకాలంలో (ప్రభాతకాలాన రాజులను రాజకుమారులను మేలుకొల్పటానికై, మాగధులు, వందులు వైతాళిక 
గీతికలు ఆలపించేవారు. సూతులు పౌరాణికులు సుప్రసిద్ద్టోకాలను కర్తవ్యప్రబోధగీతికలను వినిపించేవారు. అవి రాజమర్యాదలు. 


క. నాగాయుతసత్తుుండు ది | జ్నగాయతహస్తు. డనిలనందనుండు మహో 
ద్వేగాత్సుం డగుచు డస్పిన । నాగము క్రియ నుండకున్నె నవసి వనమునన్‌. 330 


ప్రతిపదార్థం: నాగ+అయుత, సత్తుండు= పదివేల ఏనుగులయొక్క గొప్ప బలం కలవాడు; దిక్‌+నాగ+ఆయత హస్తుండు= 
దిగ్గజపు తొండం వంటి పొడవైన హస్తాలు కలవాడు; అనిల నందనుండు= వాయు పుత్రుడు-భీముడు; మహా+ఉద్వేగ+ 
ఆత్ముండు+అగుచున్‌= గొప్ప ఆవేశంతో కూడిన ఆత్మ కలవాడు అవుతూ; డస్సిన= (శ్రమించిన; నాగము, (క్రియన్‌= ఏనుగు 
వలె; నవసి= తపించి; వనమునన్‌= అడవిలో; ఉండక+ఉన్నె= ఉండడా? 


తాత్సర్యం: వాయుపు(త్రుడైన భీముడు పదివేల ఏనుగుల గొప్పబలం కలవాడు. ఆజానుబాహుడు, దిగ్గజపు 
తొండం వంటి హస్తాలు కలవాడు. అతడికి గొప్ప ఆవేశం వస్తే ఆపటానికి ఎవరి తరం? ఆతడు పరితాపం చెంది 
అలసిన ఏనుగువలె అడవిలో తపిస్తూ ఉండడా? 


విశేషం: దిగ్గజాలు ఎనిమిది. 1. ఐరావతం 2. పుండరీకం 3. వామనం 4. కుముదం 5. అంజనం 6. పుష్పదంతం 
7. సార్వభౌమం 8. సుప్రతీకం. 
ఉ. అన్నలు దమ్ములున్‌ సతియు నార్తిమెయిన్‌ బహుదుఃఖమగ్నులై 

యున్నతెజంగు సూచి విజయుండు యుధిష్టిరవాక్యబద్దు( డై 

సన్నుతుం డుగ్రపన్నగము చాడ్పున రో(జుచు( గ్రోధశోక వే 

గోన్నతి నాత్మ నేమనుచునుండునొ నా సుతుతప్పు లెన్నుచున్‌. 331 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 873 


ప్రతిపదార్థం: అన్నలున్‌= అగ్రజులును (ధర్మరాజును, భీముడును); తమ్ములున్‌= (అనుజులు - నకుల సహదేవులు; 
సతియున్‌= భార్యయు (ద్రౌపదియును); ఆర్తిమెయిన్‌= దైన్యం చొప్పున; బహు, దుఃఖ, మగ్నులు+ఐ= పెక్కు కష్టాలలో 
మునిగినవారై; ఉన్న, తెజంగు= ఉన్న విధం; చూచి= అరసి; విజయుండు= అర్జునుడు; యుధిస్టిర వాక్య బద్దుండు+ఐ= 
ధర్మరాజుయొక్క మాటకు కట్టుపడినవాడై; సత్‌+నుతు(డు= పేరు ప్రతిష్టలను ఆర్జించినవాడు; ఉగ్ర పన్నగము చాడ్పునన్‌= 
భయంకరమైన పాము మాదిరిగా; రోంజుచున్‌= బుసకొట్టుతూ; (క్రోధ, శోక వేగ+ఉన్నతిన్‌= కోపం యొక్కయు, దుఃఖం 
యొక్కయు తీవ్రగమనంయొక్క అతిశయంచేత; నాసుతు, తప్పులు= నా కుమారు డైన దుర్యోధనుడి దోషాలను; ఎన్నుచున్‌= 
గణిస్తూ; ఆత్మన్‌= మనస్సులో; ఏమి+అనుచున్‌+ఉండును+ఒ= ఏ విధంగా ఆలోచిస్తుంటాడో కదా! 


తాత్పర్యం: ఈ పద్యంలో ధృతరాష్ట్రుడు అర్జునుడి భావాలను గూర్చి అనుశీలిస్తున్నాడు. 'అర్జునుడు మహావీరుడు. 
తన అన్నలైన ధర్మరాజు, భీముడున్నూ, తమ్ములు అయిన నకుల సహదేవులున్నూ దైన్యంతో పెక్కు ఇక్కట్టు 
పడుతూ అడవిలో ఉండటం చూచి అతిలోక పరాక్రమవంతుడైన ఆతడు తాత్కాలికంగా అన్నగారి మాటకు 
కట్టుపడి ఉన్నప్పటికినీ మనస్సులోపల పగబట్టిన త్రాచుపామువలె దుర్యోధనుడు చేసిన దోషాలను ఎన్నుతూ కోప 
దుఃఖాల వేగంచేత రోజుతూ రొప్పుతూ కాలం గడుపుతున్నాడు కాబోలు” అని ధృతరాష్ట్రుడు వాపోయాడు. 


విశేషం: ధృతరాష్రుడికి భీముడి బలమన్నా, అర్జునుడి పరాక్రమమన్నా మిక్కిలి భయం. అతడికి పాండవుల సౌశీల్యం 
దుర్యోధనాదుల దుశ్చర్యలు, శకుని కర్షుల దురాగతాలు అన్నీ తెలుసు. ధృతరాష్ట్రుడు తెలియని మూర్భుడు కాడు; తెలిసిన 
మూర్భుడు. ఈ విషయం పూర్వోక్త పద్యాలవలన, ముందు చెప్పబోయే పద్యాలవలన తేటతెల్లం కాగలదు. 
క. అక్కట! మృదుగాత్రులు గడు । జిక్కని మనసులు గుమారసింహులు గవ లిం 

పెక్కిన సుఖముల కర్పులు; । స్రుక్కి నవయ నోర్టియునికి చోద్యం బరయన్‌' 332 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యోపాపం! (జాలితో కూడిన ఆశ్చర్యార్థకం); మృదు, గాత్రులు= సుకుమారమైన శరీరాలు 
కలవారు; కడున్‌= మిక్కిలి; చిక్కని మనసులు= సాంద్రమైన హృదయాలు కలవారు; కుమార సింహులు= బాలసింహాల 
వంటివారు; (సింహకిశోరాలు); కవలు= జంటగా పుట్టినవారు నకుల సహదేవులు; ఇంపు+ఎక్కిన, సుఖములకున్‌+అర్హులు= 
భోగాలతో కూడిన సౌఖ్యాలను పొందటానికి యోగ్యత కలవారు; (స్తుక్కి= తపించి; నవయన్‌+ఓర్చి= కష్టపడటానికి ఓర్పు 
కలిగి; ఉనికి= ఉండటం; అరయన్‌= చూడగా; చోద్యంబు= ఆశ్చర్యం. 


తాత్సర్యం: అయ్యోపాపం! సుకుమారశరీరాలు కలవారు నకులసహదేవులు; కవలబిడ్డలు, కొదమసింగాల వంటివారు. 
అట్టివారు భోగభాగ్యాలతో సమస్తసౌఖ్యాలను అనుభవించ తగినవారే కాని అడవిలో పెక్కు ఇక్కట్లు ఓర్పుతో 
భరించటం ఆశ్చర్యకరమైన విషయం. 


వ. అని పలికి, వెండియు. 333 


తాత్సర్యం: అని చెప్పి, మతియు (ధృతరాష్ట్రుడు) ఈ విధంగా పలికాడు. 
చ.  'అనుపమతేజు( డున్నతభుజాగ్రు. డుదగ్రుండు వైరినిగ్రహుం 
డనఘుండు వాయుసూనుండు నిజాగ్రజు చేసిన సత్యపాశబం 
ధనమునం జిక్కి తత్సమయతత్పరు(డై యిటు ఘోరదుఃఖ వే 
దనములు సై(చె గాక మది తద్దయు( గ్రోధమయంబు వానికిన్‌. 334 


874 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుపమ తేజుండు= సాటిలేని గొప్పతేజస్సు కలవాడు; ఉన్నత, భుజ+అ(గ్రుండు= ఎత్తయిన భుజాల కొనలు 
కలవాడు; వైరి న్నిగ్రహుండు= శత్రువులతో పోరాడేవాడు; అనఘుండు= పుణ్యాత్ముడు; వాయు సూనుండు= వాయువుకు 
పుత్రుడైన భీముడు; నిజ+అ(గ్రజు, చేసిన= తనయొక్క అన్నగారు ఒనరించిన; సత్య, పాశ, బంధనమునన్‌= సత్యం అనెడి 
త్రాళ్లచేత కట్టుబడటంచేత; చిక్కి= లోబడి; తద్‌, సమయ, తత్పరుండు+ఐ= ఆతడి యొక్క ఒడబాటుకు కట్టుబడినవాడై; 
ఇటు= ఈవిధంగా (అడవిలో ఇడుమలు పొందుతూ ఉండటం); ఘోర, దుఃఖ, వేదనములు= భయంకరమైన కష్టపరితాపాలు; 
సైణెన్‌+కాక= ఓర్పుతో భరించెనే కాని; వానికిన్‌= ఆ భీముడికి; మది= మనస్సు; తద్దయున్‌= మిక్కిలి; (క్రోధ, మయంబు= 
కోపంతో నిండి నట్టిది. 


తాత్సర్యం: వాయుపుత్రుడైన ఆ భీముడు ఉన్నాడే, వాడు సాటిలేని తేజస్సు కలవాడు. గొప్ప భుజా(గ్రాలుకలవాడు; 
కయ్యానికి కాలుదువ్వేవాడు, అసాధారణ బలవంతుడు. అతడి అన్నగారు సత్యసంధుడు కావున, అన్నగారు 
అంగీకరించిన నియమాలను తాను ఉల్లంఘించ నేరడుకాబట్టి ఈ రీతిగా అడవులపాలయి ఘోరకష్టనష్టాలను 
అనుభవిస్తున్నాడు కాని వాడిమనస్సు ఉద్రిక్తమైనది, కోపమయమైనది సుమా! 


విశేషం: సత్యపాశ - సత్యమనెడి పాశము - అలంకారం రూపకం. 


సీ. శకుని కైతవము, దుశ్మాసను చేసిన । దుష్కర్మమును, గర్జు తులువతనము 
దుర్యోధనుని దైన దుర్ణయంబును, జిత్త । మున. గిరిశల్యముల్‌ వోలె నలంప 
దావాగ్ని తెజింగున దరికొని క్రోధంబు | వనవాస మనియెడు వాయుగతుల 
నంతకంతకుం బేరి యవయవంబుల నెల్ల । మండంగ నెప్పుడు మధ్యముండు 


ఆ. మొగము జేవురింప ముడివడు బొమలతో | నవుడు గబచుచును భయంకరముగ 
నున్నరూపు వాయకుండు నామది వాండ । మిత్తి నాదు పుత్రమిత్రతతికి. 335 


(ప్రతిపదార్థం: శకుని, కైతవము= శకునియొక్క మోసం; దుళ్ళాసను చేసిన= దుళ్ళాసనుడు చేసిన; దుష్కర్మమును= 
చెడ్డపనియును; కర్షు తులువ తనము= కర్గుడి యొక్క నీచత్వం; దుర్యోధనునిది+ఐన= దుర్యోధనుడి యొక్క; దుర్షయంబును= 
చెడు నీతిని; చిత్తమునన్‌= మనస్సునందు; కిరి శల్యముల్‌+పోలెన్‌= ఏదు పంది ఎముకలవలె- ముండ్లవలె; నలయపన్‌= 
పీడించగా; దావ+అగ్ని, తెజంగునన్‌= కారుచిచ్చువలె; దరికొని= వ్యాపించి; (క్రోధంబు= కోపం; వనవాసము= అరణ్యంలో 
నివసించటం; అనియెడు= అనునట్టి; వాయుగతులన్‌= గాలి సంచలనం చేత; అంతకున్‌+అంతకున్‌= (క్రమ (క్రమంగా; 
పేర్చి= అతిశయించి; అవయవంబులన్‌+ఎల్లన్‌= శరీరభాగాలు అన్నిటిని; మండంగన్‌= దహించగా; మధ్యముండు= 
మధ్యపుట్టినవాడు (కుంతీదేవికి పుట్టిన వారిలో నడిపివాడు) భీముడు; మొగము= ముఖం; జేవురింపన్‌= ఎర్రబడగా; ముడివడు 
బొమలతోన్‌= ముడులు వారిన కనుబొమలతో; అవుడు+కణచుచును= పెదవి కొరుకుతూ; భయంకరముగన్‌= ఉ(గ్రంగా; 
ఉన్న రూపు= ఉండే ఆకారం; నామదిన్‌= నా మనస్సును; పాయక+ఉండున్‌= విడువక నిలిచి ఉంటుంది; వాండు+అ= వాడే 
(భీముడే); నాదు= నా యొక్క; పుత్ర, మిత్ర తతికిన్‌= కొడుకుల సముదాయానికి స్నేహితుల సముదాయానికి; మిత్తి= 
మృత్యువు. 


తాత్సర్యం: శకుని మాయాద్యూతంలో చేసిన మోసం, దుశ్శాసనుడు నిండుసభలో చేసిన చెడ్డపని (ద్రౌపదీ 
వస్త్రాపహరణం), కర్ణుడి నీచత్వం (కారవులను సమర్థించటం), దుర్యోధనుడి చెడ్డ నాయకత్వం (జూదం మిష 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 875 


కల్పించి పాండవుల రాజ్యం అపహరించటం మున్నగు కార్యాలు) మనస్సులో ఏదుపంది ముండ్లవలె (గ్రుచ్చుకొన్నట్లు 
బాధించటంచేత కోపం అతడిలో కార్చిచ్చువలె వ్యాపించింది. భీముడికోప మనే అగ్నిహోత్రుడికి అడవిలో పడుతున్న 
ఇక్కట్లు అనే వాయువు తోడ్పడి, అగ్నిని ప్రజ్వలింపబేసి అతడి అవయవాలను అన్నింటిని క్రమ(క్రమంగా దహిస్తుంది. 
అందుచేత కుంతీకుమారులలో మధ్యముడైన ఆ భీముడి ఆకారం, జేవురించిన మొగం, ముడుతలు పడిన 
కనుబొమలు, పెదవి కరచెడి దంతాలు, ఆ భీకరాకృతి నా మనస్సులో ఎల్లప్పుడు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఆ 
భీముడే నా పుత్రులకు మిత్రులకు అందరకు మృత్యువు. 


విశేషం: అలం: ఉపమ; రూపకం. 


కు అంతకసుతు హృదయంబున । నంత గలుగ నేర దలుక, యర్జును మదిలో 
నంత గలుగ; దమ్మారుతి | యంతకనిభు( డధికరోషు. డనవరతంబున్‌. 336 


ప్రతిపదార్థం: అంతక సుతు హృదయంబునన్‌= యముడి కుమారుడి (ధర్మరాజు) మనసులో; అలుక= కోపం; అంత 
కలుగన్‌ నేరదు= అంత (యెక్కువ) ఉండ జాలదు; అర్జును మదిలోన్‌= అర్జునుడి యొక్క మనస్సులో; అంత= భీముని 
హృదయంలో ఉన్నంత కోపం; కలుగదు= ఏర్పడదు; ఆ, మారుతి= ఆ వాయునందను డైన భీముడు; అంతక, నిభుండు= 
యముడితో సమానుడు; అనవరతంబున్‌= ఎల్లప్పుడును; అధిక రోషుండు= మిక్కుటమైన కోపం కలవాడు. 


తాత్సర్యం: భీముడు యముడితో సమానుడు సుమా! ఆతడి యెదలోని కోపం మెండైనది. ఎల్లప్పుడు అతడు 
రోషంతో రుసరుసలాడుతూ ఉంటాడు. భీముడికి ఉన్న కోపతాపాలు ధర్మరాజుకు లేవు. అర్షునుడిలో కానరావు. 


తే. అర్జునానిలప్రేరితం బగుచు. బేరి, । వాయుతనయ దవాగ్ని దుర్వారభంగిం 
గర్భసౌబల సహితముగా మదీయ । పుత్తశత కాననము వెస బొదువ కున్నె 337 


ప్రతిపదార్థం: వాయు, తనయ దవ+అగ్ని= భీముడు అనే కారుచిచ్చు; అర్జున+అనిల, (్రేరితంబు+అగుచున్‌= అర్జునుడు 
అనే వాయువుచేత ప్రేరేపించబడినది జొతూ; పేర్చి= అతిశయించి, దుర్వార, భంగిన్‌= అడ్డుకొనటానికి వీలు లేనివిధంగా; 
కర్ణ సౌబల, సహితముగాన్‌= కర్గుడితో శకునితోపాటుగా; మదీయ పుత్రశతకాననమున్‌= నా నూరుగురు కొడుకులు అనే 
అడవిని; వెసన్‌= వేగంగా; పొదువక+ఉన్నె= నాశనం చేయక ఉంటుందా. 


తాత్సర్యం: భీముడు అనే కార్చిచ్చు అర్జునుడు అనే వాయువుచేత (ప్రేరేపించబడి, అతిశయించి, కర్షశకునులతోపాటు 
నా పుత్రులు అనే అడవిని వేగంగా దహించి వేయదా? 


విశేషం: అలం: సమ(గ్రమైన రూపకం. 


క. అగుగాక కర్మఫలములు; । దగం గుడువక పోవ వశమె దైవకృతంబుల్‌ 
మగుడునె; కౌరవ్యులకుం । దెగుకాలం బయ్యె; వగపు తెరు విం కేలా? 338 


ప్రతిపదార్థం: కర్మఫలములు= చేసిన (క్రియలకు కలిగే ఫలితాలు; అగున్‌+కాక= జరిగి తీరుతాయి కదా; తగన్‌= సరిపడేటట్టుగా; 
కుడువక పోవన్‌ వశము+ఎ= అనుభవించక తప్పునా; దైవకృతంబుల్‌= విధి విపరిపాకాలు; మగుడునె= వ్యర్థంగా వెనుకకు 


ge శ్రీమదాంధ్ర మహాభారతము 


తిరిగి పోతాయా; కౌరవ్యులకున్‌= కౌరవులకు (దుర్యోధనుడు మున్నగు వారికి); తెగు కాలంబు= మరణించే సమయం; 
అయ్యెన్‌= దాపురించింది; వగపు తెరువు= విచారించే మార్గం; ఇంకన్‌+ఏలా= ఇక ఎందుకు? 


తాత్పర్యం: చేసినకర్మకు తగినఫలం అనుభవించక తప్పదు కదా! ఇది విధి విపరిపాకం. అనుభవించక తప్పదు. 
దుర్యోధనుడు మున్నగువారికి మరణకాలం ఆసన్నమైంది. ఇది అవశ్యభవితవ్యం. ఇక విచారించి ప్రయోజనం లేదు. 


క. ఏను వలదన్న జూదము । మాన(డ, సుతుదుర్ణయంబు మగిడింపక దు 
ర్మానమున( గులక్షయ సం | ధానమునకు. దొడంగితిని విధాత్యని చెయిదిన్‌. 339 


ప్రతిపదార్థం: ఏను= నేను (ధృతరాష్ట్రుడు); వలదు+అన్నన్‌ జూదము= వద్దు అనిన జూదం; మానండు+అ= వదలి పెట్టడు 
(దుర్యోధనుడు); సుతు దుర్భయము= కొడుకు యొక్క చెడు నడవడి; మగిడింపక= మరలించక; దుర్మానమునన్‌= చెడ్డ 
స్వాతిశయం చొప్పున; కుల, క్షయ, సంధానమునకున్‌= వంశం నశించే పనికి; విధాతృని చెయిదిన్‌= (బ్రహ్మదేవుడి చర్యవలన; 
తొడగితిని= సమకట్టాను. 


తాత్సర్యం: నా కుమారుడైన దుర్యోధనుడు నేను వలదు అని వారించినప్పటికి, నా మాట వినక, జూదానికి 
ఒడిగట్టాడు. ఆతడి చెడునడవడికను నేను మరలించ లేకపోయాను. దుష్టమైన నా అహంకారంవలన వంశం నశించే 
మార్గం ఏర్పడింది. అది ఎవరు తప్పించగలరు? అది (బహ్మదేవుడి చర్య. 


తే. రాత్రి తెగుదల దిన మేల రాకయుండు? । దినము తెగుదల రాత్రి యేతేర కున్నె? 
పరంగ సుఖదుఃఖములు గాల పర్యయమున । నెందు మనుజుల. బొందక యేల యుడుగు? 340 


ప్రతిపదార్థం: రాత్రి తెగుదలన్‌= రేయి చిట్టచివర; దినము= పగలు; ఏల= ఎందుకు; రాక+ఉండున్‌= రాకుండును; దినము 
తెగుదల= పగటి చిట్టచివర; రాత్రి= రేయి; ఏతేరక+ఉన్నై= రాక ఉంటుందా?; పరంగన్‌= ఒప్పిదంగా; సుఖ, దుఃఖములు= 
సౌఖ్యాలున్నూ కష్టాలున్నూ; కాల పర్యయమునన్‌= కాలంయొక్క మార్పువలన; ఎందున్‌= ఎచటను; మనుజులన్‌= మనుష్యులను; 
పొందక= తాకక; ఏల= ఎందుకు; ఉడుగున్‌= మానును. 


తాత్పర్యం: రాత్రి ముగిస్తే పగలు ఏర్పడుతుంది. పగలు గడిస్తే రాత్రి వస్తుందికదా. అట్టే సుఖాలు దుఃఖాలు 
క్రమ(క్రమంగా మనుజులకు కల్గుతుంటాయి. అది కాలాన్నిబట్టి సహజంగా సంక్రమించే మార్పుసుమా! 


ఉ.  మేలున సంతసిల్లు నెడ మేకొని యాపద లొందు, నాపదల్‌ 
దూల(గ భూరిసౌఖ్యములు దో(చు(; గృతంబులు తప్ప వెమ్మెయిం; 
బోలంగ నింతయుం గని ప్రబుద్దమనస్కులు ఖేదమోదని 
ర్లా౪తధైర్యసాగరులు గాక సుఖింతురు సర్వకాలమున్‌. 341 


ప్రతిపదార్థం: మేలునన్‌= శుభాలు ప్రాప్తించేటప్పుడు; సంతసిల్లు+ఎడన్‌= సంతోషించేపట్టున; మేకొని= కూడి; ఆపదలు= 
కీడులు; ఒందున్‌= కలుగుతాయి; ఆపదల్‌= కష్టాలు; తూలంగన్‌= తొలగగా; భూరి సౌఖ్యములు= గొప్ప సుఖాలు; తోంచున్‌= 
ఉదయిస్తాయి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా సరే; కృతంబులు= చేసిన కర్మలు; తప్పవు= జరిగి తీరతాయి; పోలంగన్‌= సరి 
అయ్యేటట్టుగా, అమరేటట్టుగా; ఇంతయున్‌= ఈ రీతిగా జరిగిన దానిని అంతటిని; కని= చూచి; ప్రబుద్ధ మనస్కులు= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 877 


మేల్కొన్న మనస్సు కలవారు- జ్ఞానులు; ఖేద, మోద, నిర్గాళిత, ధైర్య సాగరులు కాక= దుఃఖం సంతోషం అనెడి వాటిచేత 
జారిన ధీరత్వం అనే సముద్రం కలవారు కాకుండగా; సర్వకాలమున్‌= ఎల్లప్పుడును; సుఖింతురు= సౌఖ్యాన్ని అనుభవిస్తారు. 


తాత్సర్యం: శుభాలు ప్రాప్తించిన వని సంతోషించేటప్పుడే ఆపదలు సంభవిస్తాయి; ఆపదలు వచ్చినపుడు గొప్ప 
సౌఖ్యాలు ఒనగూడుతాయి. పూర్వజన్మలో చేసిన కర్మలు అనుభవించక తప్పదు. ఈ కర్మవిపరిపాకం సిద్దించటం 
తెలిసిన జ్ఞానులు సుఖానికీ, దుఃఖానికీ అతీతులుగా ఉండే ధైర్యసాగరులు. ఎల్లప్పుడు వారు నిర్వికల్పంగా సుఖాన్నే 
అనుభవించగలరు. 


చ. సిరికిం దొలంగి కానల వసించి కృశించిన పార్టు డట్టె ని 
ర్దరుల వరంబునం బరమ సమ్మద లీల మహాస్త్ర లాభ వి 
స్పురణము. బొంది యద్దివికి. బోయి శరీరముతోన క్రమ్మబన్‌ 
ధరణికి వచ్చె; నిట్టివి గదా! వివిధాద్ధుత కర్మపాకముల్‌. 342 


ప్రతిపదార్థం: సిరికిన్‌= సంపదకు; తొలంగి= దూరమయి; కానలన్‌= అడవులలో, వసించి= ఉండి; కృశించిన= చిక్కిపోయిన 
(క్షీణించిన); పార్గ్టుడు+అట్టై, కుంతీకుమారుడు అర్జునుడా; నిర్ణరుల వరంబునన్‌= వేల్పులు ఇచ్చిన వరం వలన; పరమ, 
సమ్మద లీలన్‌= మిక్కుటమైన సంతోషంతో కూడిన ఆటగా; మహా+అగస్త, లాభ, విస్ప్సురణమున్‌= గొప్ప మంత్రాయుధాలు 
ప్రాప్తించటం వలన వికాసం; పొంది= చెంది; ఆ+దివికిన్‌= ఆ స్వర్గానికి; పోయి= వెళ్లి; శరీరముతోన= దేహంతోనే; (క్రమ్మణన్‌= 
తిరిగి; ధరణికిన్‌= భూమికి; వచ్చెన్‌= అరుదెంచాడు; వివిధ+అద్భుత, కర్మపాకముల్‌= అచ్చెరువు కలిగించే పెక్కు కర్మల 
యొక్క పరిణతులు; ఇట్టివి+కదా= ఇటువంటివేకదా! 


తాత్సర్యం: చూడుము. ఆలోచిస్తే ఇది ఎంతటి అద్భుతమైన వృత్తాంతమో! సంపదలను కోల్పోయిన అర్జునుడు 
అడవులలో నివసిస్తూ, చిక్కి శల్యమైపోయాడు కదా! అంతలో ఆతడు దేవతలనుండి వరాలు సాధించి గొప్పవైన 
అస్త్రాలను ఆర్జించగలిగాడుకదా! అంతేకాక ఆతడు బొందితో దేవలోకానికి పోయి తిరిగి బొందితో క్షేమంగా 
భూలోకానికి విచ్చేశాడు. ఇది ఎంత అద్భుతం! ఇది ఏ జన్మలో చేసిన కర్మకు లభించిన ఫలమో కదా! 


క. గాండీవము విల్లట యా । ఖండల నందనుడు విల్లు గలవా(డటె, త 
త్మాండంబులు దివ్యము లటె, | యొండేటికి వారిధనమ యుర్వియు సిరియున్‌.” 343 


ప్రతిపదార్థం: గాండీవము= గాండీవము అనునది (అర్జునుడి ధనుస్సు); విల్లు+అటె= ధనువు అట (అట+ఎ=అటె); 
ఆఖండల, నందను(డు= దేవేంద్రుడి కొడుకు అర్జునుడు; విల్లు కలవా(డు= ధానుష్కుడు; అట+ఎ= అటె= అట; 
(ఆశ్చర్యార్థకం); తద్‌+కాండంబులు= ఆ వింటి యొక్క బాణాలు; దివ్యములు+అట+ఎ= దేవతా మహిమ కలవి అట; 
ఒండు+ఏటికి= వేరు (మాటలు) ఎందుకు; ఉర్వియున్‌= భూమియు; సిరియున్‌= సంపదయును; వారి ధనము+అ= వారికి 
మా(త్రమే చెందిన సొత్తుకదా! 


తాత్పర్యం: గాండీవం విల్లట! అది అతిలోకమహిమ కలది. అనన్యసాధారణమైనది. ఆ విల్లును ధరించేవాడు కూడ 
లోకోత్తరవీరుడైన అర్జునుడట. అతడు దేవేంద్రుడి కొడుకు. ఆ వింటిబాణాలు దేవతామహిమ కలవి. ఇక చెప్పే 
దేముంది? ఈ భూమండలమంతా ఈ లోకంలోని సంపద అంతా ఇక ఆ పాండవులకు మాత్రమే చెందే సొత్తు 


కదా! 


షి శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గాండీవం- అర్జునుడి విల్లు. లోకోత్తరమైన ఈ ధనుస్సును అగ్నిహోత్రుడు అర్జునుడికి ఖాండవవనదహన సమయంలో 
బహూకరించాడు. గాండీవంతోపాటు అన్ని అర్జునుడికి అక్షయతూణీరాన్ని (తరుగని అమ్ములు కల పొదిని) బహూకరించాడు. 


వ. అని ధృతరాష్తుండు బహువిధంబు లగు వలుకులు వలుక విని, దుర్యోధనుండు శకునిం జూచి 'యీరా జేల 
యింత భీతుం డయ్యె?” ననుచు నతండునుం దానును గర్జసహితుండై యొక్క వివిక్తప్రదేశంబునకుం జని 
కార్యాలోచనంబున నున్న యెడం గర్జుం డి ట్లనియె. 344 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; బహు విధంబులు+అగు= పెక్కు రీతులు అయిన; 
పలుకులు= మాటలు; పలుకన్‌= వచింపగా; విని= ఆలకించి; దుర్యోధనుండు; శకునిన్‌+చూచి; ఈ రాజు= ఈ (ప్రభువు 
(ధృతరాష్ట్రుడు); ఏల= ఎందుకు; ఇంత= ఈ విధంగా మిక్కుటంగా; భీతుండు+అయ్యెన్‌= భయం పొందినవాడు అయ్యాడు; 
అనుచున్‌= అని అంటూ; అతండునున్‌+తానును= శకునియు, దుర్యోధనుడును; కర్ల సహితుండు+ఐ= కర్టుడితో కూడినవాడై; 
ఒక్క= ఒక; వివిక్త ప్రదేశంబునకున్‌= రహస్యంగా ఉండే చోటుకు; చని= వెళ్ళి; కార్య+ఆలోచనంబునన్‌= చేయవలసిన పనిని 
గూర్చి యోచన చేస్తూ; ఉన్న+ఎడన్‌= ఉన్నప్పుడు; కర్గుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పాడు. అంతట దుర్యోధనుడు శకునితో ఎందుకు ఈ రాజు 
ఇట్టా పిరికిమాటలు పలుకుతున్నాడు? ఈయనకు ఇంతటిభయం ఎందుకు కల్గింది? అని అన్నాడు. పిదప 
దుర్యోధనుడు శకునికర్ణులతో కలిసి, ఏకాంత(ప్రదేశానికి చేరి మంత్రాలోచనకు పూనుకొన్నాడు. అప్పుడు కర్షుడు ఈ 
విధంగా పలికాడు. 


సీ, “పాలితశౌర్యులు పాండవేయులు దుఃఖ । శీలురై యడవులపాలు వడిరి; 
ధరణీశ! తొల్లి యింద్ర ప్రస్థపురమున । ధర్మనందను పాలం బేర్మితోడ 
శోభిల్లుచున్న విశ్రుతలక్ష్మి నీ బుద్ది; బలమున నిన్ను! బెంపొలయ[ బొంద; 
బరువడి దక్షిణ పశ్చిమోత్తర పూర్వ । దేశస్థులయిన మహీశులెల్ల 


తే. నీక యరిగాపులై; రిపు నిఖిలజలధి । శైలకాననద్వీపవిశాల మైన 
మహి సమస్తంబు నేలుము మహిమ యెసంగ । లీల నింద్రుండు సురలోక మేలు నట్లు. 345 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ!= ఓ రాజా (దుర్యోధన మహారాజా!) పాలిత శౌర్యులు= గొప్ప శౌర్యవంతులు; పాండవేయులు= 
పాండవులు; దుఃఖ శీలురు+ఐ= కష్టాలను అనుభవించే స్వభావం కలవారై; అడవుల పాలు+పడిరి= అరణ్యాలలో నివసించ 
వలసి వచ్చింది; తొల్లి= పూర్వం; ఇం(ద్రప్రస్థపురమునన్‌= ఇంద్రప్రస్థం అనే నగరంలో; ధర్మనందనుపాలన్‌= ధర్మపుత్రుని 
సమక్షంలో; పేర్మితోడన్‌= అతిశయం తోడ; శోభిల్లుచున్న= విలసిల్లుతున్న; విశ్రుత లక్ష్మి= కీర్తికక్కిన సంపద; నీ బుద్ది 
బలమునన్‌= నీ యొక్క తెలివితేటలవలన; నిన్నున్‌= నిన్ను; పెంపు+ఒలయన్‌= గొప్పతనం ఏర్పడేటట్లుగా; పొందెన్‌= 
చెందింది; పరువడిన్‌= (క్రమంగా; దక్షిణ, పశ్చిమ+ఉత్తర+పూర్వ దేశస్థులు+అయిన= దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు 
దేశాలలో ఉన్న; మహీ+ఈశులు= రాజులు; ఎల్లన్‌= అందరును; నీకున్‌+అ= నీకే; అరిగాపులు+ఐరి= సామంతులు (కప్పం 
చెల్లించే తాబేదారులు) అయ్యారు; ఇవ్లు= ఇపుడు; నిఖిల, జలధి, శైల, కానన, ద్వీప, విశాలము+ఐ= సమస్తమైన సముద్రాలు, 
పర్వతాలు, అడవులు, దీవులతో విరివి అయిన; మహి సమస్తంబున్‌= భూమిని అంతటిని; మహిమ+ఎసంగన్‌= గొప్పతనం 
విలసిల్లేటట్టుగా; లీలన్‌= ఆటగా; ఇం(ద్రుండు= వేల్పుల దొర; సురలోకమున్‌= స్వర్గసీమను; ఏలునట్టు= పరిపాలించేటట్లు; 

(30) (30) MN (30) (30) 
ఏలుము= పరిపాలించుము. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 879 


తాత్సర్యం: 'ఓ దుర్యోధన మహారాజా! పరాక్రమ ప్రాభవాలు చూపినట్టి పాండవులు తమ శౌర్యాన్ని అదుపులో 
పెట్టుకొని కష్టాలను అనుభవిస్తూ అడవులలో వసిస్తున్నారు. అలనాడు ఇంద్రప్రస్థపురంలో ధర్మనందనుడి సమక్షంలో 
వెల్లివిరిసిన సుప్రసిద్ద సంపద నేడు నీ తెలివితేటలవలన నిన్ను వరించింది. నేల నాలుగుచెరగులలోని రాజులు 
ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, దిక్కులలో ఉండే రాజులు నీకు కప్పం చెల్లించి నీ ఆధిపత్యాన్ని అంగీకరించే 
సామంతులుగా ఉన్నారు. విస్తారమైన సముద్రంతో పర్వతాలతో అడవులతో దీవులతో సువిశాలమైన ఈభూమండల 
మంతటిని దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఏలుకొనేటట్టు సార్వభౌముడవై పరిపాలించుము. 


కర్ల శకుని దుర్యోధనులు మంతనంబు సేయుట (సం. 3-226-9) 


ఉ. జానపదుల్‌ పురీజనులు సంతతముం బ్రమదం బెలర్ప నీ 
దైన శుభోదయంబ హృదయంబుల( గోరుచునున్నవారు; స 
మ్మానము నొంది కౌరవసమాజము నిన్ను భజింప భూరితే 
జోనిధి వై వెలింగెదవు సూర్యుని చాడ్పున నీవ యిమ్మహిన్‌. 346 


ప్రతిపదార్థం: జానపదుల్‌= జనపదాలలో అనగా పల్లెటూళ్ళలో నివసించే (ప్రజలు; పురీజనులు= పట్టణాలలో నివసించే 
ప్రజలు; సంతతమున్‌= ఎల్లప్పుడును; ప్రమదంబు+ఎలర్సన్‌= సంతోషం అతిశయించేటట్లుగా; నీది+ఐన= నీ యొక్క; 
శుభ+ఉదయంబు+అ= మేలుకలగటాన్నే; హృదయంబులన్‌= మనసులలో; కోరుచున్‌+ఉన్నవారు= కాంక్షిస్తున్నారు; 
సమ్మానమున్‌+ఒంది= గౌరవాన్ని పొంది; కౌరవ, సమాజము= కౌరవ వంశంలోనివారు; నిన్నున్‌; భజింపన్‌= ఆరాధించగా; 
భూరి, తేజస్‌+నిధిఏ+ఐ= గొప్పదైన వెలుగుకు నెలవైనవాడవై; సూర్యుని చాడ్సునన్‌= సూర్యుడి మాదిరిగా; నీవు+అ= నీవే; 
ఈ+మహిన్‌= ఈ భూలోకంలో; వెలింగెదవు= ్రకాశిస్తావు. 


తాత్సర్యం: నీ పరిపాలన పట్టణాలలో ఉండేవారికి మాత్రమే కాక పల్లెటూళ్లలో ఉండే ప్రజలకు కూడ నచ్చింది. 
అన్నివర్గాలకూ చెందిన అశేషప్రజానీకం నీ యొక్క అభ్యుదయాన్నే కోరుతున్నారు. ఈ విధంగా సమస్త ప్రజల 
అభిమానాన్నీ చూరగొని గౌరవానికి పాత్రుడవైన నీవు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఏలుకొనేటట్లుగా ఈ భూమండలాన్ని 
సార్వభౌముడవై పరిపాలించుము. కౌరవవంశానికి చెందినవారందరు నిన్ను ఆరాధించగలరు. నీవు దేదీప్యమానంగా 
ఆకసాన (ప్రకాశించే సూర్యుడివలె భూమండలంలో వెలుగొందగలవు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. పాండవు లిప్పుడు పరమదుఃఖార్తు లగుచు ద్వైతవన సరోవర సమీపంబున నున్నవా రని వింటిమి; నీవు 
సకల సామ్రాజ్యవిభవంబు మెటిసి చని, యందు నీ తేజంబు ఘర్మసమయంబునా(టి తపనుతేజంబై పగతుర 
కన్నులు గమర, నతిదుస్సహం బగు నట్లుగాణజేయుము; దొల్లి నహుషపుత్తుం డయిన యయాతియుం 
బోలె నుజ్వలుండ వై యున్న నిన్నుం జూచి, పాండవులు హృదయఖేదంబుగా వగచెదరు; మిత్రజన 
మోదంబును శత్రుజన భఖేదంబునుం గదా సంపదలకుం దగియెడు ఫలంబు. 347 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ సమయంలో పాండవులు= పాండురాజ నందనులు; పరమ, దుఃఖ+ఆర్తులు+అగుచున్‌= 
మిక్కుటమైన కష్టాలచేత దైన్యాన్ని చెందినవారు జౌతూ; ద్వైత, వన, సరోవర, సమీపంబునన్‌= ద్వైతం అనే పేరు కల అడవిలో 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉన్న కొలను దగ్గర; ఉన్నవారు+అని= నివసిస్తున్నారు అని; వింటిమి= విన్నాం; నీవు సకల, సామ్రాజ్య, విభవంబు= సమస్త 
మైన గొప్ప ప్రభుత్వ సంపద; మెజసి= ప్రకాశింపజేసి; చని= వెళ్ళి; అందున్‌= అచట (ఆ ద్వైతవనంలో); నీ తేజంబు= 
దేదీప్య్వమాన మైన నీ వెలుగు; ఘర్మ సమయంబు నాంటి= వేసవికాలంలోని; తపను తేజంబు+ఐ= సూర్యుడి యొక్క గొప్ప 
కాంతి అయి; పగతుర కన్నులు= శత్రువుల నేత్రాలు; కమరన్‌= మాడిపోయేటట్టుగా; అతి దుస్ఫహంబు+అగునట్టుగాన్‌= 
మిక్కుటమై భరించ శక్యం కానట్టిదిగా; చేయుము; తొల్లి= పూర్వం; నహుష పుత్రుండు+అయిన= నహుషుడి కొడుకు 
అయిన; యయాతియున్‌+పోలెన్‌= యయాతివలె; ఉత్‌+జ్వలుండవు+ఐ= గొప్పగా ప్రకాశించేవాడవై; ఉన్న= ఉండిన; నిన్నున్‌+ 
చూచి; పాండవులు; హృదయ ఖేదంబుగాన్‌= మనస్సుకు దుఃఖం కలిగేటట్టుగా; వగచెదరు= దుఃఖిస్తారు; మిత్ర, జన, 
మోదంబును= స్నేహితులకు సంతోషం; శత్రు, జన ఖేదంబును= విరోధులకు దుఃఖం; కదా= (కలిగించటమే సుమా); 
సంపదలకున్‌= ఐశ్వర్యానికి; తగియెడు= తగినట్టి; ఫలంబు= (ప్రయోజనం. 


తాత్సర్యం: ఈ సమయంలో పాండవులు మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ దైన్యంతో ద్వైతవనంలో ఒక కొలను 
దగ్గర నివసిస్తున్నారు అని విన్నాం. నీవు ఇప్పుడు సార్వభౌముడవై గొప్ప సామ్రాజ్యాన్ని ఏలుకొంటూ భోగభాగ్యాలతో 
తులదూగుతున్నావు. ఇప్పుడు నీవు అక్కడికి సపరివారంగా వెళ్ళి, మండువేసవిలో (ప్రకాశించే సూర్యుడిమాదిరిగా 
వారికి నీతేజస్సు చాటి చూపుము. అలనాడు నహుషచ(క్రవర్తి కుమారుడైన యయాతివలె దేదీప్యమానంగా వెలుగొందే 
నిన్ను చూచి పాండవులు హృదయాలలో మిక్కిలి దుఃఖిస్తారు. మిత్రులను సంతోషపెట్టటం, శత్రువులను 
పరితపింపచేయటమే కదా సంపదలు కలిగినందుకు ఫలం. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. 


క. ధన ధాన్య పుత్ర బాంధవ । జనలాభంబులును దల(ప సరిగావు సుఖం 
బున దాను దనరి శత్రులు | ఘనతర దుఃఖముల నుండ గని యలరుటకున్‌. 348 


ప్రతిపదార్థం: తలంపన్‌= ఆలోచన చేసి పరిశీలించగా; ధన, ధాన్య, పుత్ర బాంధవ, జన లాభంబులును= ధనం, 
పంటగింజలు, కొడుకులు, చుట్టాలు సమృద్దిగా ప్రాప్తించటమున్నూ;: తాను= తను; సుఖంబునన్‌= సౌఖ్యంగా; తనరి= 
విలసిల్లి; శత్రులు= విరోధులు; ఘన, తర, దుఃఖములన్‌= మిక్కిలి ఎక్కువైన కష్టాలలో; ఉండన్‌= ఉండగా; కని= చూచి; 
అలరుటకున్‌= సంతసించటానికి; సరిగావు= సమానం కావు. 


తాత్పర్యం: తనకు ధనం ఉండవచ్చును. ధాన్యాలు ఉండవచ్చును. బంధువులు తనతో సహకరించవచ్చును. ఇది 
గొప్ప సంతోష యోగం కాదు. తాను సౌఖ్యాలతో విలసిల్లుతున్నప్పుడు తన విరోధులు మిక్కుటమైన వెతలను 
అనుభవించగా చూడటమే అచ్చమైన సంతోషయోగం. తనకు కలిగే మేలుకంటె శత్రువులకు కలిగే కీడు మాత్రమే 
అచ్చమైన ఆనందాన్ని కల్షిస్తుంది. 


ఉ. నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విప 
ద్ధారము నొంది వందురిన ఫల్లును నుజ్జ్వలరాజ్యవైభవో 
దారులమై కనుంగొని ముదంబున. బొంద(గ౯ గాంచుకంటె నిం 
పారంగ నొండు గల్లునె కృతార్థత యెందును గౌరవేశ్వరా! 349 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 881 


ప్రతిపదార్థం: కౌరవ+ఈశ్వరా!= కౌరవకులానికి అధిపతివి అయినవాడా, దుర్యోధనా!; నారలు= పీచుతో అల్లబడిన వస్ర్తాలు; 
కట్టి= ధరించి; కూరలు= శాకాలు; అశనంబుగన్‌= తిండిగా; ఉగ్రవనంబులోన్‌= భయంకరమైన అడవిలో; విపత్‌+భారమున్‌= 
ఆపదల యొక్క బరువును; ఒంది= అనుభవించి; వందురిన= దుఃఖించిన; ఫల్లునున్‌= అర్జునుడిని; ఉత్‌+జ్వల, రాజ్య, 
వైభవ+ఉదారులము+ఐ= మిక్కిలి వెలుగొందే ప్రభుత్వ సంపదచేత గొప్ప వారలమయి; కనుంగొని= చూచి; ముదంబునన్‌= 
సంతోషాన్ని; పొందంగన్‌, కాంచు కంటెన్‌= పొందేటట్టు చూడటంకంటె; ఇంపు+ఆరంగన్‌= సంధీతిని చెందేటట్టుగా; ఒండు= 
వేరొకటి; కృతార్థత= ధన్యత్వం; ఎందును= ఎచట నైనను; కల్లును+ఎ= ఉంటుందా? 


తాత్సర్యం: కౌరవులకు అధినేత వయిన ఓ దుర్యోధన సార్వభౌమా! సుకుమారసుందర మైన జిలుగు పట్టుపుట్టాలు 
కాక, ముదుక నారచీరలు ధరించి భయంకరమైన అడవిలో నివసిస్తూ, కందమూలఫలాలు భక్షిస్తూ నికృష్ణ జీవితాన్ని 
గడుపుతున్నాడు అర్జునుడు. ఇక మనమా, దేదీప్యమానంగా వెలుగొందే భోగభాగ్యాలను అనుభవిస్తున్నవారం. మనం 
ఇప్పుడు అర్జునుడి దైన్యాన్ని కనులారా చూడటం కంటె మన జీవితాలకు ఇంకొక ధన్యత్వం కల్లుతుందా? 


తే. అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ । నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి 
ధృతి దటి(గి తన్ను. దాన నిందించు కొనుచు | హృదయమున. బాండవాంగన యెరియ వలదె!' 350 


ప్రతిపదార్థం: పాండవ+అంగన= పాండవుల భార్య అయిన ద్రౌపది; అతుల, సౌభాగ్య, పుణ్య, సమగ్ర, గరిమన్‌= సాటిలేని 
సంపదయొక్కయు సుకృతంయొక్కయు సంపూర్ణమైన గొప్పతనంచేతను; ఒప్పుచున్న= విలసిల్లుతున్న; స్ప దేవుల+ఒప్పు= నీ 
రాణుల శోభ; చూచి; ధృతి+తజింగి= ధైర్యం కోలుపోయి; తన్నున్‌+తాన్‌+అ= తనను తానే; నిందించుకొనుచున్‌= తిట్టుకొంటూ; 
హృదయమునన్‌= డెందంలో; ఎరియన్‌ వలదె?= కుమిలి పోవలదా? 


తాత్సర్యం: నీ రాణులు సాటిలేని సంపదలతో భోగభాగ్యాలతో అలరారుతుండటం చూచి, ధైర్యాన్ని కోలుపోయి 
తనను తాను నిందించుకొంటూ పాండవుల భార్య అయిన (ద్రౌపది తన దురవస్థకు మనసులో లోలోన (దుఃఖిస్తూ) 
కుమిలిపోవాలి సుమా!” 


వ. అనిననిది వోలు నని నాగకేతనుండు సంప్రీతుం డై కొండొక విచారించి, రాధేయుం జూచి యిట్లనియె.351 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కర్షు డనగా; నాగకేతనుండు= సర్పము ధ్వజ చిహ్నంగా గలవాడు- దుర్యోధనుడు; ఇది= ఈ 
నీమాట; పోలున్‌+అని= తగునని; సంప్రీతుండు+ఐ= మిక్కిలి సంతృప్తి చెందినవాడై; కొండొక= ఇంచుక; విచారించి= 
ఆలోచించి; రాధేయున్‌= కర్ణుడిని; చూచి; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని కర్గుడు చెప్పాడు. ఆ మాటలు విని నాగకేతను డైన దుర్యోధనుడు మిక్కిలి సంతృప్తి చెందిన 
వాడై, కొంత ఆలోచించి, కర్టుడికి ఈ విధంగా ప్రత్యుత్తరం చెప్పాడు. 


క. 'నా తలయపును నిట్టిది; నీ । వేతెజం గెజింగించి తది యభీష్టము; మన మా 
ద్వైతవనంబున కరుగుట । భూతలపతి యనుమతింప( బోలదు మదిలోన్‌. 352 


ప్రతిపదార్థం: నా తలయునున్‌= నా ఆలోచన కూడా; ఇట్టిది= ఇటువంటిదే; నీవు= నీవు; ఏతెణంగు= ఏ మార్గం; (ఎటువంటి 
అనువైన ఉపాయం); ఎణిణగించితి= తెలిపావో; అది= (మన ఐశ్వర్య (ప్రదర్శనం); అభీష్టము= మిక్కిలి ఇష్టమైనది; మనము; 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ ద్వైత వనంబునకున్‌= ఆ ద్వైతం అనే పేరు గల అడవికి; అరుగుట= వెడలుట; భూతలపతి= రాజు (ధృతరాష్ట్ర ప్రభువు); 
మదిలోన్‌= మనస్సులో; అనుమతింపన్‌+పోలదు= అంగీకరించటానికి వీలు కాదు (అంగీకరించడు). 


తాత్సర్యం: నా అభిప్రాయం కూడా ఇటువంటిదే సుమా! నీవు సరి అయిన ఉపాయాన్ని సూచించావు. నీవు చెప్పిన 
మాటలు నాకు మిక్కిలి ఇష్టము లైనవి. కాని, మనం ద్వైతవనానికి వెళ్ళటానికి (ప్రభువైన ధృతరాష్ట్రుడు 
అంగీకరించజాలడు. 


తే. అందు(బాండవు లుండుట యాంబికేయు. । డెటు(గు; మన మవ్వనంబున కేగుటయును 
గడంగి పార్టులతోడి విగ్రహము కొటిక | యని యవశ్యంబు వారించు నత(డు మనల. 353 


ప్రతిపదార్థం: అందున్‌= దానిలో, ఆద్దైతవనంలో; పాండవులు+ఉండుట= పాండురాజు నందనులు నివసించటం; ఆంబికేయు(డు 
= అంబిక కొడుకు - ధృతరాష్ట్రుడు; ఎణుగున్‌= తెలియును; మనము= మనం; ఆ+వనంబునకున్‌= ఆ అడవికి (ద్వైత 
వనానికి); ఏగుటయును= వెళ్లటమున్నూ; కడంగి= పూని; పార్టులతోడి= కుంతీకుమారులతోడి; విగ్రహము కొణుకున్‌+అ= 
కయ్యానికి మాత్రమే; అని= అని చెప్పి; అవశ్యంబున్‌= తప్పకుండా; అతండు= (ఆ ధృతరాష్ట్రుడు); మనలన్‌= మనలను, 
వారించున్‌= అడ్డగిస్తాడు. 


తాత్పర్యం: ఆ ద్వైతవనంలో పాండవులు (ప్రస్తుతం నివసిస్తున్న సంగతి, మహారాజు ధృతరాష్ట్రుడికి తెలియును. 
ఇప్పుడు మనం ఆ ద్వైతవనానికి విహారయాత్రకు వెళ్ళటం, పాండవులతో కయ్యానికి కాలు దువ్వటమే జౌతుందని 
ఆయన తలపోసి మనలను అక్కడకు వెళ్ళటానికి అనుమతించడు అని నా భయం. 


వ. అదియునుం గాక. 354 


తాత్సర్యం: అంతేకాక. 


ఉ. ఉరుతరవిక్రమాధ్యు లనియున్‌ మహనీయతపోవిశేష సు 

స్థెరు లనియుం బృథాసుతుల దిక్కున దద్దయు భీతుం డై నిరం 

తరమును మానవేంద్రు( డెద( దాపము నొందుచునుండు; వింటె? యి 

క్కురువిభు( డింతసేపు గడుం గూర్చి విలాపము సేసె వారికిన్‌. 355 
ప్రతిపదార్థం: ఉరుతర, విక్రమ+ఆఢ్యులు+అనియున్‌= మిక్కిలి గొప్ప దైన శౌర్యం కలవారు అనిన్నీ; మహనీయ, తపస్‌+విశేషు 
సుస్థిరులు+అనియున్‌= గొప్పది సాటిలేనిది అయిన తపస్సు చేయటం చేత లభించిన నిలుకడ కలవారు అనిన్నీ; పృథా, 
సుతుల, దిక్కునన్‌= కుంతీకుమారుల యెడ; తద్దయున్‌= మిక్కిలి; భీతుండు+ఐ= భయపడినవాడై; నిరంతరమును= 
ఎల్లప్తుడున్నూ; మానవ+ఇంద్రుండు= మనుజులలో ఇంద్రుడు అనగా (ప్రభువు ధృతరాష్ట్రుడు; ఎదన్‌= హృదయంలో; 
తాపమున్‌= కష్టం; ఒందుచున్‌+ఉండున్‌= అనుభవిస్తుంటాడు; వింటె? (వింటి+ఎ?)= విన్నావా?; ఈ+కురు విభుండు= ఈ 
కురువంశానికి చెందిన రాజు ధృతరాష్ట్రుడు; ఇంత సేపు= ఇంత సమయం; వారికిన్‌= వారి యెడల; పాండవుల యెడ; 
కడున్‌+కూర్చి= మిక్కిలి అనుసంధించి; విలాపము+చేసెన్‌= దుఃఖించాడు. 


తాత్పర్యం: అంతమాత్రమేకాక, ధృతరాష్ట్రుడికి పాండవులన్న మిక్కిలి భయం ఏర్పడింది. పాండవులు సాటిలేని 
శౌర్యం కలవారనీ, గొప్పదైన తపస్సు చేసి, మిక్కుటమైన స్టెర్యాన్ని ఆర్జించారనిన్నీ ఎల్లప్పుడు కౌరవవంశ నేత 
a ఎ £2 జ ౧ 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 883 


అయిన ధృతరాష్ట్ర మహారాజు తన డెందంలో దుఃఖిస్తూ ఉంటాడు. వినలేదా? ఇంతసేపటివరకు ఆయన పాండవుల 

శౌర్యధైర్యాలనుగూర్చి ఉగ్గడిస్తూనే ఉన్నాడు గదా! 

వ. అతనియొద్ద నుండి విదురుండును వారిన పెట్టుచోటు గానక పొగడుచుండు; జూదంబు నాట నుండియు 
విదురుండు పాండవపక్షపాతి యగుట దెల్లం బయ్యె; మన విచారించిన యిక్కార్యంబు చిన్నసన్న యెటింగె 
నేనియు నాతం డెల్లభంగుల విఘ్నంబు సేయుం గావున నిది యంతయు రహస్యంబుగా నొనరించుకొని, 
ధృతరాష్తుండు దీని కనుమతించు తెఐిం గెయ్యది యట్టి యుపాయంబు నీవును శకునియు నూహించు 
నది; మనము రేపకడ వచ్చి కురుపితామహుం డైన భీష్ముని. గురువంశోత్తముం డయిన ధృతరాప్తుని 
నొడంబటిచి, వెడలుద' మని వారి వీడ్కొలిపి దుర్యోధనుం డభ్యంతరగృ్భహంబున కరిగి, యా రాత్రి సముచిత 
ప్రకారంబున గడపె64 బ్రభాతం బగుటయు గర్జుండు దుర్యోధనుకడకుం జని యిట్లనియె. 356 


ప్రతిపదార్థం: విదురుండును= విదురుడును; అతని యొద్దన్‌+ఉండి= (ఆ ధృతరాష్రుడి కడ ఉండి); పెట్టుచోటు+కానక= 
తనకు కూడుపెట్టే చోటని కూడా గమనించకుండా; వారిన్‌+అ= వారినే, ఆ పాండవులనే; పొగడుచుండున్‌= (ప్రశంసిస్తూ 
ఉంటాడు; జూదంబు, నా(టన్‌+ఉండియున్‌= జూదం జరిగినరోజునుండి; విదురుండు; పాండవ, పక్షపాతి+అగుట= పాండవుల 
యందు ఎక్కువ పీతి కలవాడు కావటం; తెల్లంబు+అయ్యెన్‌= స్పష్టం అయింది; మన విచారించిన= మనం ఆలోచించిన; 
ఈ+కార్యంబు= ఈ పని; చిన్న సన్న= చిన్న గుర్తు; ఎజింగెన్‌+ఏనియున్‌= తెలిసికొన్నప్పటికి; ఆతండు= ఆ విదురుడు; 
ఎల్లభంగులన్‌= ఎల్ల విధాల; విఘ్నంబు+చేయున్‌= ఆటంకం కల్పిస్తాడు; కావునన్‌= కాబట్టి, ఇది+అంతయున్‌= మన ఆలోచన 
అంతా; రహస్యంబుగాన్‌= ఎవరికి తెలియకుండా ఉండేటట్టుగా; ఒనరించుకొని= ఏర్పరచుకొని; ధృతరాష్ట్రుండు; దీనికిన్‌= 
మనం ఏర్పరచుకొన్న కార్యానికి; అనుమతించు తెణంగు= అంగీకరించే మార్గం; ఎయ్యది= ఏదో; అట్టి= అటువంటి; 
ఉపాయంబు= వెరవు; నీవును= ఓ కర్ణా నీవును; శకునియున్‌= శకునియు; ఊహించునది= యోచన చేయండి; మనము= 
మనం (నేను నీవు శకునియున్నూ); రెప -కథ= ఉదయాన్నే; వచ్చి= అరుదెంచి (కొలువు కూటానికి ఏగుదెంచి); కురు 
పితామహుండు+అయిన, భీష్మునిన్‌= కురు వంశానికి తాతగారు అయిన భీష్ముడిని; కురు, వంశ+ఉత్తముండు+అయిన= 
కురువంశంలో శ్రేష్టుడు, ప్రభువు అయిన; ధృతరాష్ట్రుని; ఒడంబటిచి= అంగీకరింపజేసి; వెదలుదము= వెళ్ళుదాము; అని= 
అని వచించి; వారిన్‌= కర్లశకునులను; వీడ్కొలిపి= సాగనంపి; దుర్యోధనుండు= సుయోధనుడు; అభ్యంతర గృహంబునకున్‌= 
అంతఃపురంలోకి; అరిగి= వెళ్లి; ఆ+రాత్రి= ఆరేయి; సముచిత (ప్రకారంబునన్‌= తగిన రీతిని; కడపెన్‌= వెళ్ళబుచ్చాడు; 
ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారుటయున్నూ; కర్గుండు; దుర్యోధను కడకున్‌+చని= సుయోధనుని దగ్గరకు వెళ్లి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడికి పాండవులంటే భయం. ఆ మహారాజు కడ మంత్రిగా ఉన్న విదురుడు కుడిచే కూడు 
కౌరవులది. కాని, అతడి అభిమానం మాత్రం పాండవులపై ఉంటుంది. విదురుడి పాండవ పక్షపాతం జూదం 
జరిగిన రోజునే ఎల్లరకు తేటతెల్ల మయింది. అతడు ఎల్లప్పుడును పాండవులను (ప్రశంసిస్తూనే ఉంటాడు. ఆతడికి 
మన ఆలోచన ఏ మాత్రం పొక్కినప్పటికిన్నీ ఇక మనకు ఆతడు ఆటంకాలు కల్పించటం తథ్యం. అందుచేత మనం 
రహస్యంగా మనపని నెరవేర్చుకొనవలసి ఉన్నది. ధృతరాష్ట్రుడు మన ఆలోచనకు ఏ రీతిగా సమ్మతిస్తాడా? అని 
ఆలోచించి దానికి తగిన ఉపాయం కనిపెట్టాలి. అట్టి వెరవును నీవును శకునియు ఆలోచించండి. మనము రేపు 
ఉదయం తిరిగి కొలువుకూటానికి చేరి కురువంశపితామహుడు అయిన భీష్ముడిని, కురువంశ (శ్రేష్టుడైన ధృతరాష్రుడిని, 
అంగీకరింపజేసి, ద్వైతవనవిహారయా(త్రకు వెడలుదాము' అని చెప్పి దుర్యోధనుడు అంతఃపురానికి అరిగి ఆ రేయి 


884 శ్రీమదాంధ్ర మహాభారతము 


యథోచితకృత్యాలతో గడిపాడు. మరునాడు తెల్లవారిన పిమ్మట కర్ణుడు దుర్యోధనుడి కడకు వెళ్ళి ఈ విధంగా 
పలికాడు. 


ఉ. 'భూతలనాథ! యే నొకటి పోల నుపాయము గంటి; నిప్పు డా 
ద్వైతవనంబునందు విదితంబుగ నున్నవి గో కదంబముల్‌; 
ప్రీతిగం దద్విలోకనము పేరం జనం దగు; ధారుణీశ్వరుం 
దీతెజం గైన( బొమ్మను; నభీష్టము జేకుటు నెల్లభంగులన్‌'. 357 


ప్రతిపదార్థం: భూతలనాథ!= భూమికి భర్తెన ఓ రాజా! ఓ సుయోధనా!; ఏను= నేను; ఒకటి= ఒకటి; పోలన్‌+ఉపాయము= 
సరిపడే వెరవును; కంటిన్‌= కనుగొన్నాను; ఇప్తుడు= ఈ సమయంలో; ఆ ద్వైత వనంబునందున్‌= ద్వైతం అనే పేరు కల 
ఆ అడవిలో; గో, కదంబముల్‌= ఆవుల మందలు; విదితంబుగన్‌= విస్పష్టంగా; ఉన్నవి= ఉన్నాయి; ప్రీతిగన్‌= సంతృప్తిగా; 
తద్‌+విలోకనము, పేరన్‌= వాటిని (ఆ ఆవుల మందలను) చూడటం అనే నెపం చొప్పున; చనన్‌+తగున్‌= వెళ్లవచ్చును; 
ధారుణీ+-ఈశ్వరుండు= భూమికి భర్తఅయిన - ధృతరాష్ట్రుడు; ఈ తెజంగు+ఐనన్‌= ఈ విధం అయితే; పొమ్ము+అనున్‌= 
మనం పోవటానికి అనుమతిస్తాడు; అభీష్టము= (మన) కోరిక; ఎల్ల భంగులన్‌= అన్ని విధాలా; చేకుణున్‌= నెరవేరుతుంది. 


తాత్పర్యం: 'ఓ సుయోధన మహారాజా! నాకు సరైన ఒక మంచి ఉపాయం స్ఫురించింది. ఈ సమయంలో ఆ 
ద్రైతవనంలో మన ఆవులమందలు ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ ఆవులమందలను చూడటం 
కొరకై మనం ద్రైతవన విహారయాత్రకు వెళ్ళుతున్నట్టు ప్రకటిస్తే ధృతరాష్ట్ర మహారాజు అంగీకరించగలడు. ఎవ్వరూ 
అనుమానించటానికి ఎట్టి ఆస్కారమూ ఉండదు. ఈ విధంగా మన కోరిక ఈడేర గలదు. 


క. నా విని సుబల తనూజుండు । 'దేవా! నీ యాన, యేను దెల్లంబుగ రే 
యీ వెటివె నెమ్మనమ్మున | భావించితి' ననియె; నంత. బ్రహసితముఖులై. 358 


ప్రతిపదార్థం: నాన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; సుబల తనూజుండు= సుబలుడి కొడుకు (శకుని); దేవా!= ఓ దుర్యోధన 
మహారాజా! ; నీ+ఆన= నీ మీద ఒట్టు సుమా; ఏను= నేను; తెల్లంబుగన్‌= స్పష్టంగా; రే= రాతిరి; ఈ వెజవు+ఎ= ఈ 
ఉపాయాన్నే; నెమ్మనమునన్‌= నిండు మనస్సులో; భావించితిన్‌= తలపోశాను; అనియెన్‌= అని చెప్పాడు. అంతన్‌= పిదప; 
పహసిత ముఖులు+ఐ= నవ్వు మొగాలు కలవారై. 


గ 


తాత్పర్యం: అని కర్షుడు చెప్పగా ఆలకించి సుబలుడి కొడుకైన శకుని ఉప్పొంగిన సంతోషంతో, 'ఓ దుర్యోధన 
మహారాజా! నీ మీద ఒట్లుపెణ్లి చెప్పుతున్నాను. కర్గుడు ఇప్పుడు చెప్పిన ఉపాయమే ఈ రాత్రి నాకు తట్టింది. 

లు యు ac) © 
నిండుమనసుతో నేను కర్షుడి ఆలోచనతో ఏకీభవిస్తున్నాను” అని వచించాడు. అంతట నవ్వులు చిందుతున్న 
ముఖాలతో వారు. (తరువాతి వచనంలో అన్వయం). 


వ. ఒండొరుల చెయి సటిచి నవ్వుచు నమ్మువ్వురుం దత్‌క్షణంబ సమంగ నామధేయుం డయిన గోపాలకు 
నొక్కనిం గబిపికొని ధృతరాష్తుపాలికిం దోడ్కొని సముచిత ప్రసంగ సేవా విశేషంబుల నమ్మహీవిభు 
సుముఖుం జేసి యనంతరంబ 'దేవా! ద్వైతవనంబు నందుల కీలారంబుననుండి వీండె యొక్క గోపకుండు 
వచ్చె ననిన, నతండును వాని కభిముఖుండై పసుల సేమం బడుగుటయు వా. డిట్లనియె. 359 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 885 


ప్రతిపదార్థం: ఒండు+ఒరుల= ఒకరినొకరు; చెయి+చజచి= చేతులు కలిపి ధ్వనిని చేసి; నవ్వుచున్‌= నవ్వుతూ; ఆ+మువ్వురున్‌= 
ఆ ముగ్గురును (దుర్యోధనుడు, శకుని, కర్గుడును); తద్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే; సమంగ, నామధేయుండు+అయిన= 
'సమంగుడు' అనే పేరు కలిగినట్టివాడిని; గోపాలకున్‌= గొల్లవాడిని; ఒక్కనిన్‌= ఒకడిని; కజపికొని= (ప్రబోధం చేసి (ఏ విధంగా 
ప్రవర్తించవలెనో చెప్పి చూపి); ధృతరాష్ట్రుపాలికిన్‌= ధృతరాష్ట్రుడి కడకు; తోడ్కొని= తీసికొని వెళ్లి; సముచిత, ప్రసంగ, సేవా, 
విశేషంబులన్‌= అప్పటికి సరిపడే సంభాషణలతో రాచమర్యాదలచేత; ఆ+మహీ విభున్‌= ఆ రాజును (ధృతరాషుడిని); 
సుముఖున్‌+చేసి= (తమకు) అనుకూలుడిగా చేసికొని; అనంతరంబు+అ= అటు పిమ్మటనే; దేవా!= ఓ మహారాజా! ధృతరాష్ట్ర 
ప్రభూ! ద్వైతవనంబు, నందుల, కీలారంబున నుండి= ద్వైతం అనెడి అడవిలోని గొల్లల ఆలమంద నుండి; వీ(డు+ఎ= 
సమంగుడు అనే పేరుగల; ఒక్క= ఒక; గోపకుండు= గొల్లవాడు; వచ్చెన్‌= అరుగుదెంచాడు; అనినన్‌= అని చెప్పగా; 
అతండును= ఆ ధృతరాష్ట్రుడును; వానికిన్‌= ఆ గొల్లవాడికి; అభిముఖుండు+ఐ= ఎదురుగా మొగాన్ని పెట్టినవాడై; పసుల 
సేమంబు= పశువుల (ఆవుల) క్షేమాన్ని; అడుగుటయున్‌= (ప్రశ్నించటమున్నూ; వా(డు= ఆ గోపాలుడు (సమంగుడు); 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: కరుడు సూచించిన ఉపాయం దుర్యోధనుడికీ శకునికీ నచ్చింది. అంతట సంతోషంతో వారు ముగ్గురును 
ఉప్పొంగిన సంతోషంతో అన్యోన్యకరచాలనాలు చేసికొన్నారు. వెనువెంటనే వారు సమంగుడు అనే పేరు కల ఒక 
గొల్లవాడిని కలిసికొని వాడికి ధృతరాష్ట్రుడి కడ ఏ విధంగా మాటాడవలెనో ఏ విధంగా నటించవలెనో చక్కగా నేర్పి 
కొలువుకూటానికి తోడ్కొనిపోయారు. అక్కడ మొదట ఈ విషయాన్ని ప్రస్తావించక, తగిన రీతిని సంభాషించి, 
రాచమర్యాదలు నెరపి, ధృతరాష్ట్రుడిని ప్రసన్నుడిని కావించుకొని, తదుపరి “మహాప్రభూ! ద్వైతవనంలో ఉన్న మన 
ఆవులమందనుండి ఒక గొల్లవాడు దేవర దర్శనార్థం వచ్చాడు. ఇడుగో! ఇతడే, అవధరించండి” అని చెప్పారు. 
అంతట- ధృతరాష్ట్రుడు ఆ గోపాలకుడి దిక్కు మొగం పెట్టి, ఆవులక్షేమాన్నిగూర్చి ప్రశ్నించాడు. అంతట ఆ 
గోపాలకుడు ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: సమంగు డనే గొల్లవాడు అసలు ద్వైతవనంలోని పసులమంద కాపరులలో ఒకడు కాడు. అతడికి కొలువుకూటంలో 
ధృతరాష్ట్రుడి సమక్షంలో ఎట్టా నటించవలెనో నేర్పారు దుర్యోధనుడు కర్గుడు శకుని. 


కర్ల సాబలులు ధృతరాష్టుచేత ఘోషయాత్ర కనుజ్ఞ గొనుట (సం. 3-227-2) 


ఉ. 'ద్వైతవనంబునట్టి సుఖవాసము గోవుల కందు లేదు; ధా 
త్రీతలనాథ! యిప్పుడు ప్రదీప్తములై సతతంబు బేరి గో 
వ్రాతభయంకరంబు లగు వాలుమృగంబులు సంచరించు; మీ 
కా తెటి(గెల్ల జెప్పుటకునై యిట వచ్చితి నేను జెచ్చెరన్‌.' 360 


ప్రతిపదార్థం: ధాత్రీతల నాథ!= ఓ మహారాజా! (ధృతరాష్ట్ర ప్రభూ!); ద్వైతవనంబు+అట్టి= ద్వైతమనే పేరు గల అడవి వంటి; 
సుఖవాసము= సౌఖ్యంతో కూడిన నివాసం; గోవులకున్‌= ఆవులకు; ఎందున్‌= ఎచటను ( మరి ఏ వనంలోను); లేదు= 
ఉండదు; ఇప్పుడు= ఈ సమయంలో; (ప్రదీప్తములు+ఐ= విజృంభించి నట్టివై; సతతంబున్‌= ఎల్లప్పుడును; పేర్చి= చెలరేగి; 
గో, వాత, భయంకరంబులు+అగు= ఆవుల సముదాయానికి భయాన్ని కలిగించేవి అయిన; వాలు మృగంబులు= పులి 
మొదలయిన (క్రూర జంతువులు; సంచరించున్‌= తిరుగాడుతున్నాయి; మీకున్‌= (ఓ ధృతరాష్ట్ర ప్రభూ!) తమకు; ఆ 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


తెజంగు+ఎల్లన్‌= ఆ విషయ మంతటిని; చెప్పుటకున్‌+ఐ= విశదంగా వచించటానికై; ఏను= నేను; చెచ్చెరన్‌= శీఘ్రంగా; ఇట 
వచ్చితిన్‌= ఇక్కడకు వచ్చాను. 


తాత్సర్యం: 'భూమిని అంతటిని పరిపాలించే ఓ ధృతరాష్ట్ర మహారాజా! ద్వైతవనంలో ఆవులు ఇంతవరకు 
సుఖంగా ఉన్నవి. అది ఆవులకు హాయి కల్గించే అడవి. కాని, ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. అక్కడ ఇప్పుడు 
కూర జంతువులు విజృంభించి విచ్చలవిడిగా తిరుగాడుతూ, ఆవులకు భయం కలిగించి హాని చేస్తున్నవి. మీకు 
ఆ విషయాన్ని వివరించి విన్నవించుకొనటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక ఆలస్యం కాకుండా ఆవులను కాపాడటానికై 
తాము సత్వరచర్య గైకొన వేడికోలు”. 


వ. అనిన యనంతరంబ కర్ణసౌబలులు ధృతరాష్తుతోడ 'దేవా! యట్లయినం దదయక దుష్టమృగనాశనంబును, 
గోగణ సంరక్షణంబును జేయుటకు భవత్పూను దుర్యోధను నియోగింపు' మనిన నతండు గొండొకవిచారించి 
యి ట్లనియె. 361 


ప్రతిపదార్థం: అనిన+అనంతరంబు+అ= అని చెప్పిన పిమ్మటనే; కర్లసౌబలులు= కర్టుడు శకుని; ధృతరాష్ర్రుతోడన్‌= 
ధృతరాష్ట్రుడితో; దేవా!= ఓ మహాప్రభూ!; అట్టు+అయినన్‌= ఆ విధంగా జరిగితే; దుష్ట, మృగ, నాశనంబును= చెడ్డ 
జంతువుల యొక్క సంహారాన్ని; గోగణ సంరక్షణంబును= ఆవుల మందలకు గట్టి భద్రతను కల్పించటాన్ని; చేయుటకు; 
భవత్‌+సూనున్‌= నీ యొక్క కొడుకును; దుర్యోధనున్‌= సుయోధనుడిని; నియమింపుము= నియోగింపుము; అనినన్‌= అని 
చెప్పగా; అతండు= అతడు (ధృతరాష్ట్తుడు); కొండొక విచారించి= కొంతసేపు ఆలోచించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్సర్యం: గోపాలుడు ఆ విధంగా నివేదించిన వెనువెంటనే కర్ణుడును, సుబలుడి సుతుడైన శునియు ధృతరాష్టుడితో 
సమయానికి అతికేటట్టుగా ఇట్టా అన్నారు. 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! గోపాలుడు చెప్పిన మాటలు నిజాలే అని 
తలపోస్తున్నాం. కావున, గోవులను కాపాడటానికీ, క్రూరమృగాలను సంహరించటానికీ నీ కొడుకు దుర్యోధనుడిని 
నియోగించుము.' ఆ మాటలు వినిన పిదప ధృతరాష్ట్రుడు కొంత తడవు ఆలోచించి ఈ విధంగా అన్నాడు. 


మ. “తగు గోరక్ష యొనర్ప, దుష్టమృగ విధ్వంసంబు( గావింప మే 
లగు; నైనన్‌ విను. డవ్వనాంతరమునం దాసక్తిమై నున్న వా 
రు గరిష్టాత్ములు పాండురాజుతనయుల్‌, రూఢప్రతాపాఢ్యు; ల 
ట్లగుటన్‌ మీ గమనంబు నామది బ్రియంబై తోంప దెబ్బంగులన్‌. 362 


ప్రతిపదార్థం: గో, రక్ష+ఒనర్చన్‌= గోవులను కాపాడటం; తగున్‌= మంచిది; దుష్ట మృగ, విధ్వంసంబున్‌= క్రూరజంతువుల 
వినాశం; కావింపన్‌= చేయటంవలన; మేలు+అగున్‌= శుభం కలుగుతుంది; ఐనన్‌= అయినప్పటికిని; వినుండు= ఆలకించండి; 
ఆ+వన+అంతరము నందున్‌= ఆ అడవి మధ్యలో; ఆసక్తిమైన్‌= అభిలాషతో; పాండురాజు తనయుల్‌= పాండవులు; 
గరిషస్ట(ఆత్ములు= గొప్ప అంతరంగాలు గల మహానుభావులు; రూఢ, (ప్రతాప+ఆఢ్యులు= (ప్రసిద్ధికెక్కిన శౌర్యంతో కూడినవారు; 
ఉన్నవారు= ఉన్నారు; అట్టు+అగుటన్‌= అందుచేత (పాండవులు ఆ అడవిలో ఉండటం వలన); మీ గమనంబు= మీరు 
వెళ్ళటం (మీరు ఆ ద్వైతవనానికి వెళ్లటం); ఎబ్బంగులన్‌(ఏ+అంగులన్‌)= ఎన్ని విధాలుగా చూచినా; నామదిన్‌= నా 
మనస్సుకు; పప్రియంబు+ఐ= ఇష్టమై; తోయదు= కన్పించదు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 887 


తాత్పర్యం: గోరక్షణం చేయటం మంచిదే. అది రాజులకు ముఖ్యమైన కర్తవ్యమే. క్రూరమృగాలను సంహరిస్తే తప్ప 
గోవులను కాపాడటానికి వీలు కాదు. ఆ మాట కూడా నిజమే. కాని, ఆ ద్ర్వైతవనంలోనే పాండవులు అభిలాషతో 
నివసిస్తున్నారు. వారు మహానుభావులు. వారి శౌర్యం సుప్రసిద్ధమైనది, జగద్విదితమైనది, అనేక పరీక్షలలో విజయం 
సాధించినట్టిది. అందుచేత మీరు ఆ ద్వైతవనానికి వెళ్ళటం ఎన్నిరీతుల ఆలోచించినా నా మనస్సుకు ఏ మాత్రం 
నచ్చటం లేదు. 


విశేషం: ఉ.వి. మహాభారత సంశోధిత (ప్రతిలో 'దుష్టమృగ విధ్వసంబు నూహింప మేలగు' అనే పాఠం ఉన్నది. దానికంటె 
“విధ్వంసంబుగావింప మేలగు” అనే పాఠాంతరమే మేలని భావించి ఇక్కడ స్వీకరించటమైనది. 


చ. వనమున కేగి వందురిన వా రని వారల మీ రవశ్యముం 
జెనక( దలంతు; రప్పురుషసింహులు భూరితపోనిధుల్‌ మనం 
బున గలుషించిరేనియు6 దపోమహిమన్‌ మిము నిర్ణహింతు రొం 
డె నతులితాస్త్ర శక్తిని వడిం దునుమాడుదు రాజి నందటిన్‌. 363 


ప్రతిపదార్థం: వనమునకున్‌= అడవికి; ఏ(గ= వెడలి; వందురిన వారు= దైన్యం పొందినవారు; అని= అని తలపోసి; వారలన్‌= 
ఆ పాండవులను; మీరు= మీరు (దుర్యోధనుడు కర్షుడు శకుని ప్రభృతులు); అవశ్యమున్‌= తప్పకుండా; చెనకన్‌+తలంతురు= 
కీడు చేయ తలపోస్తారు; ఆ+పురుష సింహులు= మగవారిలో సింగాల వంటివారు (పాండవులు); భూరి, తపస్‌+నిధుల్‌= 
మిక్కుటమైన తపస్సుకు గనుల వంటివారు; మనంబునన్‌= మనస్సులో; కలుషించిరి+ఏనియున్‌= కోపాన్ని పూనితే; 
తపస్‌+మహిమన్‌= తపస్సుయొక్క గొప్పతనంచేత; మిమున్‌= మిమ్ము (దుర్యోధన ప్రభృతులైన మిమ్ము); నిర్రహింతురు= 
కాల్చివేస్తారు; ఒండెన్‌= లేదా; అతులిత+అ'స్త్ర, శక్తిని= సాటిలేని మం(త్రపూరితమైన ఆయుధాలచేత; వడిన్‌= శీఘ్రంగా; 
ఆజిన్‌= యుద్దంలో; అందజన్‌= ఎల్లరను; తునుమాడుదురు= ముక్కలు ముక్కలుగా ఖండిస్తారు. 


తాత్పర్యం: అడవులకు వెళ్ళి దైన్యంతో (బ్రదుకుతున్నవారినిగా భావించి మీరు పాండవులను అవమానించటానికి 
పూనుకొంటారు. ఇక ఆ పాండవులన్ననో పురుషసింహులు, తపోనిధులు. వారికి కోపం వస్తే తమ తపోబలం వలన 
మిమ్మల్ని దహించి వేస్తారు. లేదా యుద్దంలో మిమ్మల్ని అందరిని ముక్కలు ముక్కలుగా ఖండించి వేస్తారు. 


క మున్నును మీచేత గడున్‌ | బన్నము వడి నొచ్చినారు పార్టులు; మిమ్ముం 
గన్నంత నలుగకుండునె | పన్నగరిపుసన్నిభుండు పవనజు. డాత్మన్‌. 364 


ప్రతిపదార్థం: మున్నును= మునుపు, పూర్వం; పార్టులు= కుంతీ కుమారులైన పాండవులు; మీ చేతన్‌= మీ వలన; కడున్‌= 
మిక్కిలి; బన్నము+పడి= పరాభవం పొంది; నొచ్చినారు= కష్టాలు అనుభవించి ఉన్నారు; మిమ్మున్‌= మిమ్మల్ని; కన్నంతన్‌= 
చూడగానే; పన్నగ, రిపు, సన్నిభుండు= పాములకు శత్రువైన గరుత్మంతుడితో సమానమైనవాడు; పవనజుండు= వాయుపుత్రుడైన 
భీముడు; ఆత్మన్‌= మనస్సులో; అలుగక+ఉండును+ఎ?= ఆ(గ్రహించక ఉంటాడా? 


తాత్సర్యం: పాండవులు మునుపు మీ చేత అవమానించబడి మిక్కిలి నొచ్చి ఉన్నవారు కదా! ఇపుడు మిమ్మల్ని 
చూచినంతనే పాములకు శత్రువైన గరుత్మంతుడితో సమానమైన బలం కలవాడైన భీముడు మనస్సులో కోపించక 
ఊరుకొంటాడా? మిమ్మల్ని చూచినతోడనే పాండవులకు మీపై ఆగ్రహం కలగటం తథ్యం. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అదియునుం గాక. 365 
తాత్సర్యం: అంతే కాక. 


చ. ఒకరు(డ ధాత్రి యంతయును నోర్జెం గృతాస్తుండు గాక యుండియుం 
బ్రకటితబాహువిక్రముండు ఫల్లును( డిపు మహేంద్రుపాల న 
త్యకుటిల దివ్యబాణవిదు(డై యెలమిం జనుదెంచె నట్టి వా 
నికి నెదురంగ శక్యమగునే రణభూముల నింక నేరికిన్‌? 366 


ప్రతిపదార్థం: ఫల్లునుండు= అర్జునుడు; కృత+అ(స్తుండు= మం(త్రపూరితమైన బాణవిద్యలో ఆరితేరినవాడు; కాక+ఉండియున్‌= 
కానప్పుడే; ఒకరుండు+అ= ఒక్కడు మాత్రమే (ఏకైక వీరుడై); ధా(త్రి+అంతయును= భూమి సమస్తాన్నీ; ఓర్చెన్‌= జయించాడు; 
ఇప్టు= ఇపుడు; మహేంద్రుపాలన్‌= దేవేంద్రుడి సమక్షంలో; అతి+అకుటిల, దివ్య, బాణ, విదుండు+ఐ= మిక్కిలి స్వచ్చమైనవి, 
దేవతా మహిమ కలిగినవి అయిన బాణాలను తెలిసినవాడై; ఎలమిన్‌= ప్రీతితో; చనుదెంచెన్‌= వచ్చాడు; అట్టి వానికిన్‌= అట్టి 
గొప్ప అస్త్రాలు సంపాదించిన అర్జునుడిని; రణభూములన్‌= యుద్దరంగాలలో; ఎదురంగన్‌= ఎదుర్కొనటానికి; ఏరికిన్‌= 
ఎవరికైనను; శక్యము అగును+ఏ?= సాధ్యం అవుతుందా? 


తాత్పర్యం: మటియును అర్జునుడు సాధారణమైన వీరుడు కాడు. అతడు దివ్యా(స్రాలను ఆర్జించక ముందే, 
ఏకైకవీరుడై దిగిజయయాత్ర చేసి భూమిని సమస్తాన్నీ జయించగల్లాడు. ఇక, ఇపుడు ఆతడు దేవేంద్రుడి సమక్షంలో 
దేవతామహిమ గల గొప్పఅ(స్రాలను సంపాదించి, తిరిగివచ్చాడు. అట్టి అర్జునుడిని ఇక రణరంగంలో ఎదుర్కొని 
పోరాడటం ఎవరికీ సాధ్యం కాదు. 


తే.  చెనకి మీరు వారికిం గీడు సేయుటయును । వారు మీ కెగ్గుసేతయు వగవ మేలు 
గాదు; వలసిన ఘోషరక్షణ మొనర్ప( । దగినవారల. బుత్తము దడయ కందు.” 367 


ప్రతిపదార్థం: మీరు= మీరు (దుర్యోధన (ప్రభృతులు); వారికిన్‌= పాండవులకు; చెనకి= దుష్టబుద్దితో పూని; కీడు= అపకారం; 
చేయుటయును= చేయటమున్నూ; వారు= ఆ పాండవులు; మీకున్‌= దుర్యోధన ప్రభృతులైన మీకు; ఎగ్గు= అపకారం; చేం 
తయున్‌= చేయట మున్నూ; వగవన్‌= ఆలోచించగా; మేలు+కాదు= శుభం కాదు; తడయక= ఆలసించక; అందున్‌= అచటికి 
(ద్వైతవనానికి); ఘోష, రక్షణము= ఆవుల మందలను కాపాడటం; ఒనర్చన్‌= చేయటానికి; తగిన వారలన్‌= యోగ్యులైన 
వారలను; పుత్తము= నియోగిద్దాం. 


తాత్సర్యం: దుష్టబుద్దితో మీరు ఆ పాండవులకు కీడు చేయటం, వారు మీకు తిరిగి కీడు చేయటం అనేదాన్ని 
ఆలోచించి చూస్తే శ్రేయస్కరమైన పద్దతి కాదు. ఆవులమందలను కాపాడటానికై ఆలస్యం చేయకుండా సమర్ధులు 
అయినవారలను ఎన్నుకొని నియోగిద్దాం." 


వ. అని యొడంబడకున్న నయ్యాంబికేయునకు శకుని యిట్లనియె. 368 


తాత్సర్యం: అని అంగీకరించని ఆ ధృతరాషుడితో శకుని ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


889 
ఉ. “పాలితవిక్రమోన్నతులు పాండుతనూజులు; వారి కప్రియం 
బేల యొనరు మే మధిప! యే మటు సేసితిమేనియుం బ్రతి 
జ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము దప్పునె? తమ్ము లేల త 
చ్చీల మతిక్రమింతు? రిది సిద్ధము; నమ్ముము నెమ్మనంబునన్‌. 369 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ఓ ధృతరాష్ట్ర ప్రభూ!) పాండు, తనూజులు= పాండురాజు కొడుకులు; పాలిత 
విక్రమ+ఉన్నతులు= (క్రమశిక్షణతో కూడిన శౌర్యంతో గొప్పవారైన వారు; వారికిన్‌= పాండవులకు; ఏము= మేము (దుర్యోధన 
ప్రభృతులం); ఏల= ఎందుకు; అప్రియంబు= కీడు; ఒనర్తుము?= చేస్తాము?; ఏము= మేము; అటు+చేసితిమి+ఏనియున్‌= 
ఆ విధంగా (పాండవులకు కీడు) చేసినప్పటికిని; ధర్మజుండు= ధర్మపుత్రుడు; ప్రతిజ్ఞాలపితుండు= శపథం యొక్క మాటకు 
కట్టుబడిన వాడు; సత్యము= నిజం; తప్పును+ఎ?= అతి(క్రమిస్తాడా?; తమ్ములు= సోదరులు (భీముడు అర్జునుడు నకులుడు 
సహదేవుడు); ఏల= ఎందుకు; తద్‌+శీలము= తచ్చీలము= ఆతని యొక్క నడవడికను; అతి(క్రమింతురు= దాటుతారు; ఇది= 
మేము వారికి కీడు చేయకపోవటం, చేసినను సత్యసంధుడైన ధర్మరాజు అతడి తమ్ములు (ప్రతిజ్ఞను అతిక్రమించక పోవటం; 
సిద్దము= -ఈడేరేది; నెమ్మనంబునన్‌ (నెణ+మనంబునన్‌)= నిండు మనస్సుతో; నమ్ముము= విశ్వసించుము. 


తాత్సర్యం: పాండవులు (క్రమశిక్షణతో కూడిన శౌర్యం కలవారు. వారికి మేము కీడు చేయ తలపోయం. ఓ 
ధృతరాష్ట్ర మహారాజా! ఒకవేళ మేము పాండవులకు కీడు చేసినప్పటికీ, అజాతశత్రువు, సత్యసంధుడు అయిన 
ధర్మరాజు తాను చేసిన ప్రతిజ్ఞను అతి(క్రమించడు. అట్టే అతడి తమ్ములు భీముడు, అర్జునుడు, నకులుడు, 
సహదేవుడు, అన్నగారి ఆజ్ఞ జవదాటరు. ఇది నిక్కం. నిండు మనస్సుతో మా మాట విశ్వసించుము. 


క. మాకును జిత్తంబుల మృగ । యాకౌతుక మతిశయిల్లినది; గోగణర 
క్షాకరణము గార్యం బటె; । యేకీడును నేల పొందు నిందు మహీశా! 370 


ప్రతిపదార్థం: మహీ+-ఈశా!= (ఓ ధృతరాష్ట్ర) రాజా!; మాకును= దుర్యోధన (ప్రభృతులమైన మాకును; చిత్తంబులన్‌= 
మనస్సులలో; మృగయా, కెతుకము= వేటపట్ట తమకం; అతిశయిల్లినది= హెచ్చింది; గో గణ, రక్షా, కరణము= ఆవుల 
మందలను కాపాడే పని; కార్యంబు+అటె= కర్తవ్యం అట కదా; ఇందున్‌= ఈ గోరక్షణ కార్యంలో; ఏ కీడునున్‌= ఏ 
హానియున్నూ; ఏల= ఎందుకు; పొందున్‌?= ఏర్పడుతుంది? 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మా మనస్సులలో వేటపట్ల తమకం అతిశయిస్తున్నది. ఆవులను రక్షించటం 
మంచి పని. ఇట్టి ఉత్తమ కార్యం చేసేటప్పుడు ఏ విధంగా కీడు కలుగుతుంది? 


క. అనిన నతడు గొండొకవడి । మనమున నూహించి 'బుద్దిమంతుల రై గో 
ధనము నరసి తడయక రం” । డని వారికి నెట్టకేల కనుమతి యిచ్చెన్‌. 371 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(శకునియు కర్టుడును) చెప్పగా; అతండు= (ధృతరాష్రడు); కొండొక వడి= కొంతసేపు; 
మనమునన్‌= మనస్సులో; ఊహించి= తలపోసి; బుద్దిమంతులరు+ఐ= మంచిబుద్ది కలవారై; గోధనమున్‌= ఆవులు అనే 
సంపదను; అరసి= చూచి, రక్షించి; తడయక= ఆలస్యం చేయక; రండు= తిరిగి రండి; అని= అని చెప్పి; ఎట్టకేలకున్‌= 
తుట్టతుదకు; అనుమతి= అంగీకారం; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కర్గుడును శకునియు కలసి ఆ విధంగా నివేదించగా ధృతరాష్ట్రుడు కొంతసేపు ఆలోచించి- 'సరే, 
సద్బుద్ధి కలవారై గోవులను కాపాడి ఆలస్యం చేయకుండ తిరిగి రండి' అని చెప్పి వారలకు ఘఫోషయాత్రకు 
అనుమతి ఇచ్చాడు. 


ఆ. ఆక్షణంబ కౌతుకాతిశయ వ్యగ్ర। హృదయు(డైన ఫణధరేంద్రకేతు 
నాజ్ఞం గరిపురంబునం దెల్ల ఘోషింప(। బడియె ఘోషయాత్ర ప్రకటలీల. 372 


ప్రతిపదార్థం: ఆ క్షణంబు+అ= ఆ నిమిషంలోనే, వెనువెంటనే; కౌతుక+అతిశయ, వ్య(గ్ర, హృదయుండు+ఐన= సంతోషం 
ఉప్పొంగటంచేత తొట్రుపాటుతో కూడిన డెందం కలవాడైన; ఫణ, ధర+ఇందద్ర, కేతు+ఆజ్ఞన్‌= పడగను ధరించే శ్రేష్టమైన 
పాముగుర్తుగల కల జెండా కలవాడియొక్క - అనగా దుర్యోధనుడియొక్క; ఆజ్ఞన్‌= ఆజ్ఞవలన; కరిపురంబునందున్‌= 
హస్తినాపురిలో; ఘోషయాత్ర= ఆవుల మందలను కాపాడటానికైన ప్రయాణం; ప్రకట లీలన్‌= అందరకు తెలిసే విధంగా; 
ఘోషింపన్‌+పడియెన్‌= చాటించబడింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజు అనుమతి ఇచ్చిన వెనువెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా నాగకేతను డైన 
దుర్యోధనుడి ఆజ్ఞచేత హస్తినాపురంలో అందరకు తెలిసేటట్లు ఘోషయా(త్ర చాటింపబడింది. 'ఘోషయాత్ర' కు 
ధృతరాష్ట్రమహారాజు అనుమతించటం చేత దుర్యోధనుడి మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 


విశేషం: పూర్వకాలంలో ప్రధానంగా మహాభారతయుగంలో వీరులు తమకు నచ్చిన లాంఛనాన్ని తమతమ పతాకాలపై 
ముద్రించుకొనేవారు. ఆ చిహ్నం ఆ యా రథికులను రణరంగంలో గుర్తించటానికి ఉపయుక్తంగా ఉండేది. 


దుర్యోధనుడు ఘోషయాత్రవోవుట (సం. 3-228-23) 


(ఈక 


అంత. బ్రహృష్టాత్ముందై లలితాంబరా | భరణాంగరాగవిస్పురితమూర్తి 

నొప్పారి విభుండు సహోదరులును గర్భ । గాంధారులును బ్రియబాంధవులును 
సముచిత వాహన సైన్య సమేతులై । కొలువంగ వెడలె నుజ్జ్వలవిభూతి 
నాందోళికాది వాహనముల. దత్తియ । ప్రమదలు బహుసహస్రములు సనిరి 


ఆ. _ కడంి పారు లెల్లం గైసేసి పడంతులు€ । దారు నడచి రతిముదంబుతోడ. 
బ్రకట శకట వైశ్య పణ్యాంగనాది సం । కులత నుల్లసిల్లై ఘోషయాత్ర. 373 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; విభుండు= రాజు (దుర్యోధనుడు) (ప్రహృష్ట+ఆత్ముండు+ఐ= మిక్కుటంగా ఆనందించిన 
డెందం కలవాడై; లలిత+అంబర+అంగరాగ, విస్ఫురిత, మూర్తిన్‌= మనోహరాలు అయిన వస్త్రాలతో, భూషణాలతో, మైపూతలతో 
విలసిల్లే దేహం కలవాడై; ఒప్పారి= శోభిల్లి, సహోదరులును= తోడబుట్టిన తమ్ములును; కర్ణ గాంధారులుకు= కర్గుడు 
గాంధార రాజపుత్రుడైన శకునియు; (ప్రియ, బాంధవులును= అనుగు చుట్టాలున్నూ; సముచిత, వాహన, సైన్య, సమేతులు+ఐ= 
తగిన యానసదుపాయాలతో భటులగుంపులతో కూడినవారై; కొలువంగన్‌= తనను సేవించగా; వెడలెన్‌= బయలుదేరాడు; 
ఉత్‌+జ్వల విభూతిన్‌= మిక్కుటంగా వెలుగొందే సంపదతో; ఆందోళికా+ఆది, వాహనములన్‌= పల్లకీలు మున్నగు వాహనాలలో; 
తద్‌+ప్రియ, ప్రమదలు= ఆ దుర్యోధనుడియొక్క అనుగు పడతులు; బహు సహ(స్రములు= పెక్కు వేలమంది; చనిరి= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 891 


వెళ్ళారు; కడ6గి= పూనిక వహించి; పౌరులు+ఎల్లన్‌= హస్తినలో వసించేవారు అందరున్నూ; కైసేసి= అలంకరించుకొని; 
పడ(తులు= వనితలు; తారు= తాము; అతిముదంబుతోడన్‌= మిక్కుటమైన సంతోషంతో; నడచిరి= పయనించారు; 
ఘోషయాత్ర= ఆలమందలకడ కేగే ప్రయాణం; ప్రకట, శకట, వైశ్య, పణ్య+అంగనా+ఆది, సంకులతన్‌= బాగా కనుపించిన 
బండ్లు, వర్తకులు, వెలయాండ్రు మున్నగువారల కోలాహలంతో; ఉల్లసిల్లైన్‌= శోభిల్లింది. 


తాత్సర్యం: అంతట దుర్యోధనుడు ఆనందంతో ఉప్పొంగిన హృదయం కలవాడై మనోహరాలైన బట్టలు, భూషణములు, 
మైపూతలతో విలసిల్లే దేహం కలవాడై, తానును తన తమ్ములును కర్గుడు గాంధార రాజపుత్రుడు శకుని 
అనుగుచుట్టాలును వారి వారికి తగిన వాహనాలతో సపరివారంగా అనుసరించగా ఘోషయా(త్రకు ఉపక్రమించాడు. 
అతని రాణులు ప్రియమైన అంగనలు పల్లకీ మున్నగు వాహనాలను అధిరోహించి వేలమంది వెంబడించారు. 
హస్తినాపురంలోని ప్రముఖపారులు తమప్రియభామినులతోపాటు ముందు నడిచారు. సింగారించబడిన శకటాలలో 
వర్తకులు వెలయాండ్రు మున్నగువారు పయనించారు. ఆ ఘోషయా(త మిక్కిలి కోలాహలంగా కొనసాగింది. 


విశేషం: (1) ఈ సీసపద్యంలోని అభివర్లనకు సంస్కృత మహాభారతంలో మాతృక లేదు. అందుచేత ఈ వర్లనం ఎజ్జన 
మహాకవి సమకాలీన సమాజంలో మహారాజుల విహార యాత్రలను (ప్రతిబింబిస్తున్నట్లు భావించవచ్చును. (2) ఎజ్జన వర్లనా 
ప్రియుడు. అతడికి సమకాలీనులు ఒసంగిన “ప్రబంధ పరమేశ్వరి బిరుదం సార్హకమైనది. చూడండి - 375 సంఖ్య 
సీసపద్యంలోని ఆవులమంద వర్ణనం. 


వ. మటియు నమహీపతి పయనంబున కనురూపంబుగా నెనిమిదివేలు రథంబులు, ముప్పది వే లేనుంగులుం 
దొంబది వేలు గుట్టింబులు, శతసహస్రసంఖ్య కాల్వురుం గల మహాసైన్యంబుతోడ నడిచె; మృగయాకుశలు 
లైన మృగయులును, విట విదూషక వంది వైతాళికాది జను లనేకు లనుగమించి; రిట్లు గవ్యూతిమాత్రం బగు 
నేల యరిగి, యచ్చట విడిసి యద్దినశేషంబును రాత్రియుం గడపి, మజునాండు వివిధ గిరిగహనంబు 
లతిక్రమించి ఘోషంబు లున్న వనంబు సొచ్చి, యం దొక్క రమణీయప్రదేశంబున శిబిరంబు గావించి 
యమ్మనుజేంద్రుండు. 374 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఆ+మహీపతి= ఆ రాజు (దుర్యోధనుడు); పయనంబునకున్‌= (ప్రయాణానికి; 
అనురూపంబుగాన్‌= తగినట్టుగా; ఎనిమిది వేలు రథంబులు; ముప్పది వేలు ఏనుంగులు; తొంబది వేలు గుజ్జములు; శత 
సహస్ర సంఖ్య= ఒక లక్ష; కాల్వురున్‌= కాల్బలం, పదాతులు; కల= ఉన్న; మహా, సైన్యంబు తోడన్‌= గొప్ప సేనతో; నడిచెన్‌= 
సాగాడు; మృగయా, కుశలులు+ఐన= వేటలో నేర్పరులు అయిన; మృగయులును= వేటకాం(డ్రను; విట, విదూషక, వంది, 
వైతాళిక+ఆది, జనులు= శృంగార ప్రియులు, హాస్యగాండ్రు, స్తోత్ర పాఠకులు, మేలుకొలుపులు పాడేవారు మున్నగు జనులు; 
అనేకులు= పెక్కుమంది; అనుగమించిరి= సహయాత్రికులై పయనించారు; ఇట్ల్టు= ఈ రీతిగా; గవ్యూతి మా(తంబు+అగు, 
నేల+అరిగి= రెండు కోసుల దూరం కల భూమిని పయనించి; అచ్చటన్‌= ఆ చోట; ఆ స్థలంలో; విడిసి= తాత్కాలికంగా 
పయనం ఆపి నివసించి; ఆ+దిన, శేషంబును= ఆ దివసంలో (పయనింపగా) మిగిలిన పగలును, రాత్రియున్‌= రేయిని; 
కడపి= పుచ్చి; మణునా(డు= మరుసటిరోజున; వివిధ, గిరి గహనంబులు= పెక్కు పర్వతాలు, అడవులు; అతి(క్రమించి= దాటి; 
ఘోషంబులు+ఉన్న= ఆలమందలు కల; వనంబు+చొచ్చి= అడవిలో (ప్రవేశించి; అందున్‌= ఆ అడవిలో; ఒక్క= ఒక; 
రమణీయ 'ప్రదేశంబునన్‌= అందమైన స్థలంలో; శిబిరంబు+కావించి= స్కంధావారం నెలకొల్సి; ఆ మనుజ+ఇం(ద్రుండు= 
ఆ. రొజు దుర్యోధనుడు. 


892 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అంతేకాక. దుర్యోధనుడి ఘఫోషయాత్రకు అనుగుణంగా ఎనిమిదివేల రథాలూ, ముప్పెవేల ఏనుగులు, 
తొంభైవేల గుర్రాలు, నూరువేలమంది (లక్షమంది) భటులు ఉన్న పెద్దసైన్యం ఆతడి వెంట నడిచింది. వేటలో 
నేర్పరులైన వేటగాం(డ్రున్నూ, విటులు, విదూషకులు, వందులు, వైతాళికులు మొదలైనవారు అనేకమంది అతడి 
వెంట వెళ్ళారు. అందరూ కలిసి రెండుకోసుల దూరం వెళ్ళారు. అక్కడ ఆ మిగిలిన పగటి వేళను, రాత్రివేళను 
గడిపారు. మరురోజు మరల బయలుదేరి పెక్కు కొండలు గుట్టలు దాటి ఆవుల మందలున్న అడవిలో (ప్రవేశించారు. 
ఆ వనంలో ఒక అందమైన చోట శిబిరాలను ఏర్పరచుకొన్నారు. అప్పుడు దుర్యోధనమహారాజు. 


సీ, నానా సహస్ర సంఖ్యానంబులై సంత । తానంద విగతభయత్వ లీల 
నక్కాననమున నే దిక్కు సూచిన నతి | సంకులంబుగ6 గుంద శంఖ చంద్ర 
హార నీహార డిండీర పటీర ము । క్తాహార హీర సంకాశములును 
గాదంబ కాలేయ కాదంబినీ నీల । జాల తమాలికా సన్నిభములు 


తే. ప్రాఢబంధూకపల్లవ భాసితములు । వికచ కాంచన చంపక విస్పుటములు 

నైన వర్ణంబు లొప్ప నేత్రాభిరామ । భంగి నలరారు గోకదంబముల( గనియె. 375 
ప్రతిపదార్థం: నానా, సహస్ర, సంఖ్యానంబులు+ఐ= పెక్కు వేల సంఖ్యగలవై, సంతత+ఆనంద, విగత, భయత్వ, లీలన్‌= 
ఎల్లప్పుడు గొప్ప హర్షంవలన పోయిన భయం గలవై, ఆ+కాననమునన్‌= ఆ అడవిలో; ఏ దిక్కు+చూచినన్‌= ఏ వైపు చూచినా; 
అతి సంకులంబుగన్‌= మిక్కిలి దట్టంగా; కుంద, శంఖ, చం|ద్రహార, నీహార, డిండీర, పటీర, ముక్తాహార, హీర, సంకాశములును= 
మల్లెపువ్వులతో, శంఖాలతో, చం[ద్రహారాలతో; మంచుతో, నురుగుతో, చందనంతో, ముత్యాలపేరులతో, వజ్రాలతో 
సరిసమానాలైనవి; కాదంబ, కాలేయ కాదంబినీ, నీల జాల తమాలికా, సన్నిభములు= నీలమణుల సమూహాలు, ధూమ్రవర్లాలైన 
ముక్కు కాళ్లు రెక్కలు కల హంసలతో, వర్షాకాలానికి సంబంధించిన మబ్బులగములతో, నల్లని కాంతుల, చీకటి చెట్లతో 
సమానాలైనవి; (ప్రౌఢ బంధూక, పల్లవ, భాసితములు= ముదిరిన మంకెనపువ్వులయొక్క చిగుళ్లవలె విలసిల్లేవి; వికచ, కాంచన, 
చంపక, వఏస్సుటములు= వికసించిన బంగారు సంపంగి పువ్వులవలె శోభిల్లేవి; ఐ= అయినట్టి; వర్షంబులు= రంగులు; ఒప్పన్‌= 
విలసిల్లగా; నేత్ర+అభిరామ, భంగిన్‌= కనుల పండువుగా; అలరారు= ఒప్పారే; గో, కదంబములన్‌= ఆవుల మందలను; 
కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఆ అడవిలో రంగు రంగుల ఆవుల మందలను సందర్శించాడు. అచట లెక్క పెట్టలేనన్ని 
పెక్కువేలకొలది ఆవులు స్వేచ్చగా ఎల్లప్పుడు ఆనందంతో తిరుగాడుతున్నాయి. ఏ వైపు చూచినా ఆవులే. వాటిలో 
కొన్ని తెల్లని రంగు కలవి. ఆ తెలుపులో కూడ ఎంచదగిన ఛాయా భేదాలు పొడగట్టుతాయి. కొన్ని ఆవులు 
మల్లెపూలను, కొన్ని శంఖాలను, కొన్ని చంద్రహారాలను, కొన్ని మంచుగడ్డలను; కొన్ని నురుగును; కొన్ని చందనాన్ని, 
కొన్ని ముత్యాల పేరులను, కొన్ని వజ్రాలను పోలి తెల్లగా ఉన్నాయి. మరికొన్ని ఆవులు నల్లగా ఉన్నాయి. ఆ 
నలుపులో కూడ ఛాయాభేదాలు ఎన్నదగినవే. నల్లని ముక్కు నల్లని కాళ్లు నల్లని రెక్కలు కల హంసలవలె కొన్ని 
ఆవులున్నాయి. మరికొన్ని వర్షాకాలపు మబ్బుల దొంతరలను పోలుతున్నాయి. కొన్ని నల్లని వన్నైగల చీకటిచెట్లరంగులో 
ఉన్నాయి. కొన్ని ఎణుపు రంగు కలవి. మంకెన పూల చిగురుటాకుల రంగులు కలవి కొన్ని ఆవులు. కొన్ని పసిడి 
చంపకాల వలె మిలమిలలాడుతున్నాయి. కనులపండువుగా తిరుగాడుతున్న ఆవులమందలను దుర్యోధనుడు 
అక్కడ సందర్శించాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 893 


విశేషం: సంస్కృత మహాభారతంలో దుర్యోధనుడు ఆవులను చూచినట్లు ఉన్నది. తెలుగులోని ఈ సీసపద్యం ఎజ్జన మహాకవి 
స్వకపోలకల్పితం. ఎజ్జన కవితా శిల్పానికి వర్షనాభిరుచికి ఈ సీసపద్యం మచ్చుతునక అని చెప్పవచ్చును. 


వ. కని తదీయసమృద్దికి సంతసిల్లుచు గోపాలజనంబులు సవినయంబుగాం దన్నుం గాంచిన నాదరించి వారు 
దనకు నగ్గోవులపేళ్ళును లక్షణంబులు నేర్పడి నెటింగించుచుండ. బేరువేటి వత్సంబులు వత్సతరంబులు 
మహోక్షంబులు ధేనువులు దర్దకంబులు మొదలైన గోవిశేషంబుల నాలోకించుచు నయ్యైవిధంబుల. బసికిం 
దగిన రక్షణంబు గావింప నర్హ జనంబుల సవిశేషంబుగా నియోగించి, మటియును. 376 


ప్రతిపదార్థం: కని= చూచి; తదీయ సమృద్ధికిన్‌= ఆ (గోవుల యొక్క) అభివృద్దికి; సంతసిల్టుచున్‌= ఆనందిస్తూ; గోపాల 
జనంబులు= గొల్లవారు; సవినయంబుగాన్‌= నమ్రతతో కూడినవారై; తన్నున్‌= తనను (దుర్యోధనుడిని); కాంచినన్‌= 
చూడగా; ఆదరించి= అభిమానం చూపి; వారు= (ఆ గోపాలురు); తనకున్‌= తనకు (దుర్యోధనుడికి); ఆ+గోవుల= ఆ 
ఆవుల; పేళ్ళును= నామాలను; లక్షణంబులున్‌= గుణాలును; ఏర్పడన్‌= స్పష్టంగా; ఎజింగించుచుండన్‌= తెలుపుతుండగా; 
పేరు వేణ= పేర్లలోని భేదాలుకల; వత్సంబులు= దూడలు; వత్స తరంబులు= మోయటానికి, దున్నటానికి పంపదగిన 
వయసు కల కోడెదూడలు; మహా+ఉక్షంబులు= ఆంబోతులు; ధేనువులు= పాడి ఆవులు; తర్లకంబులు= అప్పుడే పుట్టిన 
లేగదూడలు; మొదలు+ఐన= మున్నగు; గో విశేషంబులన్‌= గోవులలోని ముఖ్యభేదాలను; ఆలోకించుచున్‌= చూస్తూ; అయ్యె 
విధంబులన్‌= ఆయా రీతుల; పసికిన్‌= పశువులకు; తగిన= సరిఅయిన; రక్షణంబు, కావింపన్‌= కాపాడటంకొరకై; 
అర్హజనంబులన్‌= యోగ్యులైనవారిని; సవిశేషంబుగాన్‌= గొప్పతనం భాసించేటట్టుగా; నియోగించి= ఏర్పాటు చేసి; మజీయును= 
వెండియును. 


తాత్సర్యం: దుర్యోధనుడు అక్కడి ఆవులను పరిశీలించి చూచి, వాటి సమృద్దికి సంతోషించి, గొల్లవారిని 
అభినందించాడు. గొల్లలు దుర్యోధనుడికి వినయంతో గోవులలోని విశేషాలను వివరించి చెప్పి చూపించారు. అందులో 
ఆవుదూడలు కొన్ని. కొన్ని ఆంబోతులు. కొన్ని పాడిఆవులు. కొన్ని దున్నే వయసు వచ్చిన కోడెదూడలు. కొన్ని అప్పుడే 
పుట్టిన లేగదూడలు. దుర్యోధనుడు ఆ గోవులను అన్నింటిని సంరక్షించటానికి యోగ్యత నేర్పు కలవారిని ఎన్నుకొని 
నియోగించాడు. 


క. గోపాలసమన్వితు. డై । యా పొలమునం దిరిగి గోరసాస్వాదనలీ 
లా పరితృప్తి. దలిర్జె మ । హీపాలుండు నెమ్మితోడ నిష్టులు దానున్‌. 377 
ప్రతిపదార్థం: మహీపాలుండు= రాజు (దుర్యోధనుడు); నెమ్మితోడన్‌= ప్రీతితో; ఇష్టులున్‌= మి(త్రులును, తానున్‌= తానున్నూ 


(కూడి); గోపాల సమన్వితుండు+ఐ= గొల్లవారితో కూడినవాడై; ఆ పొలమునన్‌= ఆ క్షేత్రంలో; తిరిగి= నడయాడి; గో, 
రస+ఆస్వాదన, లీలా, పరితృప్తిన్‌= పాలను త్రాగటం అనే క్రీడలోని సంతృప్తితో; తలిర్చెన్‌= ఒప్పాడు. 


తాత్సర్యం: దుర్యోధన మహారాజు తాను తన మిత్రులతో కలిసి ఆ అడవిలో గొల్లవారితో కూడి విహరించి పాలు 
త్రాగి మిక్కుటమైన సంతృప్తి చెంది సంతసించాడు. 


వ. తదనంతరంబ గాయక నర్తకాదులు వంది మాగధ జనంబులుం గనిన నాదరించి, వారికి నభిమతధనంబు 
లొసంగి, మృగయావినోదంబునకుం దొడంగి. 378 


89 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; గాయక, నర్తక+ఆదులు= పాటలు పాడేవారు, నాట్యం చేసేవారు 
మున్నగువారు; వంది, మాగధ, జనంబులు= స్తోత్ర పాఠకులు; కనినన్‌= సందర్శించగా; ఆదరించి= అభిమానం చూపి; 
వారికిన్‌= వారికి; అభిమత ధనంబులు= కోరిన డబ్బులు; ఒసంగి= ఇచ్చి; మృగయా, వినోదంబునకున్‌= వేట వేడుకకు; 
తొడంగి= పూని. 


తాత్సర్యం: గోవులను సందర్శించి గోరక్షణకు తగిన ఏర్పాటులు చేసిన పిమ్మటనే, దుర్యోధనుడు పాటలు 
పాడేవారికి నాట్యం చేసేవారికి, స్తోత్రాలు చేసేవారికి దర్శనమిచ్చి, వారిని మన్నించి వారికి కోరిన ధనమిచ్చి 
సత్కరించాడు. తరువాత. వేట వేడుకకు ఉపక్రమించాడు. 


మ. హరిణవ్రాతములం గలంచుచు నుదగ్రానేకపశ్రేణి. జె 
చ్చెర బంధించుచు నుగ్రసింహనివహచ్చేదైక సక్రోధబం 
ధురతం బేర్చుచు. బ్రస్బురన్మహిషశార్జూలోద్ధతక్రోడ ని 
గ్టరపాతంబు లొనర్జుచుం దిరిగె భూపశ్రేష్టు. డక్కానలోన్‌. 379 


ప్రతిపదార్థం: భూప, శ్రేష్టుడు= దుర్యోధన సార్వభౌముండు; ఆ+కానలోన్‌= ఆ అడవిలో; హరిణవ్రాతములన్‌= లేడిగుంపులను; 
కలంచుచున్‌= కలవరపెట్టుతూ; ఉద(గ్ర+అనేకప, (శ్రేణిన= భయంకరాలైన ఏనుగుల సమూహాలను; చెచ్చెరన్‌= వేగంగా; 
బంధించుచున్‌= కట్టివైచుచు; ఉ(గ్ర, సింహనివహ+ఛేద+ఏక, సక్రోధ, బంధురతన్‌= భయంకరాలైన సింహాల గుంపులను 
ఖండించటమునందు మిక్కుటమైన కోపంతో కూడి ఉండటం చేత; పేర్చుచున్‌= అతిశయిస్తూ; ప్రస్సురత్‌+మహిష, శార్జూల+ఉద్దత 
(కోడ, నిర్భర, పాతంబులు= (ప్రకాశించే దున్నపోతులు పెద్దపులులు మదించిన అడవిపందులు మిక్కుటంగా నేలపై 
కూల్చడాలు; ఒనర్చుచున్‌= సలుపుతూ; తిరిగెన్‌= చరించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఆ అడవిలో వేటాడుతూ లేడిగుంపులను కలత పెట్టాడు. మదించిన ఏనుగులను 
శీఘ్రంగా చెర పట్టాడు. సింహాలను కోపంతో ఖండించాడు. అట్టే అడవిపందులను చంపాడు. దున్నపోతులు 
పెద్దపులులు గుట్టలు గుట్టలుగా నేలపై కొరిగేటట్టుగా వేటాడాడు. 


విశేషం: ఎజ్జన ప్రబంధ పరమేశ్వరి బిరుదాన్ని సార్ధకం చేసే పద్యాలలో ఇది ఒకటి. ఈ పద్యంలో దుర్యోధనుడి వేట 

వర్షించబడింది. ప్రబంధాలలో ఉండవలె నని నిర్దేశించిన అష్టాదశవర్లనలలో వేట ఒకటి. 

వ. మటియు ననవరతసురభిసరసీరుహప్రకరకీర్ణంబు లగు జలాశయంబు లాలోకించుచు, నతిమనోహర 
ప్రసూనఫలభరితపాదప వనాభ్యంతరంబుల విహరించుచు, మన్మథ మయూర మధుకర కీర కోకిలాలాప 
కోలాహలంబు లాకర్ణించుచు(; గ్రమంబునం బరిజనసమన్వితుండై ధార్తరాష్తుండు ద్వైతవన సరోవరంబు 
సేరం జనియె; నంత నట ధర్మతనయుండు తత్సమీపంబున మునిజనసహాయుండై వన్యంబు లగు మూల 
ఫలవిశేషంబులు సాధనంబులుగా సద్యస్కందం బను యజ్ఞంబు సేయుచుండె; నప్పుడు దుర్యోధనుండు 
నిజభృత్యజనుల నక్కొలనిదరిం గ్రీడాగృహంబులు నిర్మింప నియోగించిన. 380 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; అనవరత, సురభి, సరసీరుహ, (ప్రకర కీర్ణంబులు+అగు= ఎల్లప్పుడు పరిమళాలు 
వెదజల్లే పద్మాల సముదాయాలచేత కప్పబడినవి అయిన; జలాశయంబులు= చెరువులు; ఆలోకించుచున్‌= చూస్తూ; అతి, 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 895 


మనోహర, (ప్రసూన, ఫల, భరిత, పాదప, వన+అభ్యంతరంబులన్‌= మిక్కిలి ఆహ్లాదకరమైన పువ్వులు, పండ్లు కల చెట్లతో 
కూడిన అడవులలోపల; విహరించుచున్‌= సరదాగా తిరుగాడుతూ; మన్మథ, మయూర, మధుకర, కీర, కోకిల+ఆలాప, 
కోలాహలంబులు= మనస్సును మథించే నెమళ్లయొక్క; తేనెటీగలయొక్క, చిలుకలయొక్క, కోకిలలయొక్క గానాల కలకల 
నాదాలు; ఆకర్లించుచున్‌= వింటూ; (క్రమంబునన్‌= వరుసగా; పరిజన, సమన్వితుండు+ఐ= సేవకులతో కూడినవాడై; 
ధార్తరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడి కొడుకు అయిన దుర్యోధనుడు; ద్వైత వన సరోవరంబు= ద్వైత వనంలోని కొలను; 
చేరన్‌+చనియెన్‌= సమీపించాడు; అంతన్‌= అంతట; అట= అచట; ధర్మతనయుండు= ధర్మపుత్రుడు; తత్‌+సమీపంబునన్‌= 
ఆ కొలను దగ్గర; ముని, జన, సహాయుండు+ఐ= బుషుల సముదాయంతో కూడినవాడై; వన్యంబులు+అగు= అడవికి 
సంబంధించినవి అయిన; ఫల విశేషంబులు= పేర్కొనదగిన పండ్లు: సాధనంబులుగాన్‌= పరికరాలుగా; సద్యస్కందంబు+అను= 
సద్యస్కందం-అనే పేరు కల; యజ్ఞంబు= (క్రతువు; చేయుచుండెన్‌= చేస్తూ ఉన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు; 
నిజ, భృత్య, జనులన్‌= తన యొక్క సేవకుల బృందాన్ని; ఆ+కొలని దరిన్‌= ఆ సరోవరందగ్గర; క్రీడా గృహంబులు= వినోదం 
కొరకై కట్టే ఇండ్లు; నిర్మింపన్‌= కట్టటానికి; నియోగించినన్‌= ఏర్పాటు చేయగా. 


తాత్సర్యం: అంతేకాక దుర్యోధనుడు ఆ అడవిలో విహరించాడు. ఆతడు అక్కడ ఎల్లప్పుడును పరిమళాలు 
వెదచల్లే పద్మాలతో తామర తంపరలతో కప్పబడిన చెరువులను చూచాడు. మిక్కుటంగా హృదయాలకు ఆహ్లాదం 
కలిగించేవి, పండ్లతో నిండినవి అయిన చెట్లతో కళకళలాడే వనాలలో విహరించాడు. మనస్సును మధించే స్వరాలను, 
కోకిలల కూజితాలు తేనెటీగల సవ్వడులు నెమిళ్ల నృత్య నినాదాలు చిలుకల పాటలు కలరుతాలు ఆలకించాడు. 
పిదప, సేవకులచేత పరివేష్టించబడినవాడై ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు ద్వైతవనంలోని సరస్సు దరి చేరాడు. 
అక్కడ ధర్మరాజు సద్యస్కందం అనే పేరు కల ఒక (క్రతువు చేస్తూ ఉన్నాడు. ఆ (క్రతువులోని విశేష మేమంటే 
- అది అడవిలో దొరికే పండ్లతో శాకాలతో మాత్రమే జరుపబడుతుండటం. బుషులు పలువురు- ఆ క్రతువులో 
ధర్మరాజుకు సాయంచేస్తూ ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు తన సేవకులకు ఆసమీపంలో వినోదంకొరకై క్రీడాగృహాలను 
నిర్మించటానికి ఆజ్ఞాపించాడు. 


క వారును సంభ్రమమున న । వ్వారిరుహాకరముపొంత వదలక క్రీడా 
గారములు గట్టం దొడ(గుడు । వారించుచు బాజుతెంచి వడి గంధర్వుల్‌. 381 


ప్రతిపదార్థం: వారును= దుర్యోధనుడి సేవకులును; సంభ్రమమునన్‌= వేగంతో కూడిన తొట్రుపాటుతో; ఆ+వారిరుహ+ 
ఆకరము పొంతన్‌= ఆ సరోవరం కడ (పద్యాలకు ఆకరం అయిన సరోవరం వద్ద); వదలక= విడువక; (క్రీడా+ఆగారములు= 
వినోదం కొరకై నిర్మించే గృహాలు; కట్టన్‌+తొడగుడున్‌= నిర్మించటానికి ఉప(క్రమించగా; గంధర్వుల్‌= గంధర్వులు, (వేల్పుల 
లో ఒకజాతివారు); వడిన్‌= శీఘ్రంగా; వారించుచున్‌= అడ్డగిస్తూ; పాజుతెంచి= వచ్చి. 


తాత్పర్యం: దుర్యోధనుడి సేవకులు సంరంభంతో ఆ సరోవరం దగ్గర (క్రీడాగృహాలు నిర్మించసాగారు. అంతలో 
ఆ భటులను అడ్డగిస్తూ గంధర్వులు అచటికి వచ్చి చేరారు. 


వ. “ఇది చిత్రసేనుం డను గంధర్వపతికిం ర్రీడార్థంబు కల్పితం బైనది గావున మీ రిక్కొలను సేరక తొలంగి 
పోవునది' యనిన వారు మగుడం జని, దుర్యోధనునకు( జెప్పుటయు, నతండు రణదుర్శదు లైన సైనికులం 
గొందటిం బంచిన, నరిగి వారలు గంధర్వుల కిట్లనిరి. 382 


పథ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ సరోవరం; చిత్రసేనుండు+అను= చిత్రసేనుడు అనే పేరు కల; గంధర్వ పతికిన్‌= గంధర్వుల 
రాజుకు; |క్రీడా+అర్థంబు= వినోదం కొరకు; కల్పితంబు+ఐనది= నిర్మించబడింది. కావునన్‌= కాబట్టి; మీరు= దుర్యోధన 
సేవకులైన మీరు; ఈ+కొలను= ఈ సరోవరం; చేరక= సమీపించక; తొలంగి పోవునది= దూరంగా వెడలిపొండి; అనినన్‌= 
అని చెప్పగా; వారు= ఆ దుర్యోధనుడి సేవకులు; చేరక= సమీపించక; తొలంగి పోవునది= దూరంగా వెడలిపొండి; అనినన్‌= 
అని చెప్పగా; వారు= ఆ దుర్యోధనుడి సేవకులు; మగుడన్‌+చని= తిరిగి వెళ్లి; దుర్యోధనునకున్‌, చెప్తుటయున్‌; అతండు; 
రణ దుర్మదులు+ఐన= యుద్దం చేయటంలో ఇచ్చగలిగి మదించినవారు అయిన; సైనికులన్‌= భటులను; కొందణన్‌= 
కొంతమందిని; పంచినన్‌= నియోగించగా; అరిగి= వెడలి (కొలనుకడ ఉన్న గంధర్వులవద్దకు వెళ్లి; వారలు= ఆ భటులు; 
గంధర్వులకున్‌; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: “ఈ సరోవరం చిత్రసేనుడు అనే గంధర్వులరాజు ప్రత్యేకంగా విహరించటం కొరకు నిర్మించబడింది 
కావున, మీరు ఈ కొలనుదరికి చేరరాదు. వేగమే తిరిగి పొండు' అని గంధర్వులు దుర్యోధనుడి సేవకులతో 
చెప్పారు. అంతట ఆ మాటలు దుర్యోధనుడి సేవకులు దుర్యోధనుడిదగ్గర కేగి చెప్పారు. దుర్యోధనుడు యుద్దం 
చేయటానికై మదించి ఉన్న భటులను కొందరను ఏరి, అక్కడికి పంపగా, వారు కొలనువద్దకు వెళ్లి గంధర్వులతో 
ఈ విధంగా పలికారు. 
మ. 'బలియుం డా ధృతరాష్టసూనుండు మహాబాహుండు దుర్యోధనుం 

డలఘుం డీ కమలాకరంబునకు( ర్రీడార్థంబు గౌతూహలం 

బెలయంగా( బ్రియకామినీసహితు(డై యేతెంచుచున్నా(డు మీ 

ర్వల దిందుండం దొలంగి పొం” డనవుడున్‌ వారుద్ధతక్రోధులై. 383 


ప్రతిపదార్థం: బలియుండు= బలం కలవాడు; ఆ ధృతరాష్ట్ర సూనుండు= ధృతరాష్ట్రుడి కొడుకు అయిన దుర్యోధనుడు, 
మహాబాహుండు= గొప్ప చేతులు కలవాడు, పరాక్రమవంతుడు; దుర్యోధనుండు; అలఘుండు= గొప్పవాడు; ఈ 
కమల+ఆకరంబునకున్‌= పద్మాలకు నెలవైన ఈ సరోవరానికి; |క్రీడా+అర్థంబు= వినోదం కొరకు; కౌతూహలంబు= వేడుక; 
ఎలయంగాన్‌= అతిశయించగా; (ప్రియకామినీ సహితుండు+ఐ= ఇష్టం కల వలపుకత్తెలతో కూడుకొని; ఏతెంచుచున్నాండు= 
వస్తున్నాడు; మీర్‌+వలదు+ఇందున్‌+ఉండన్‌= మీ రిక్కడ ఉండరాదు; తొలంగిపొండు= ఈ చోటు విడిచి దూరంగా వెళ్లండి; 
అనవుడున్‌= అని చెప్పగా; వారు= గంధర్వులు; ఉద్దత (క్రోధులు+ఐ= అతిశయించిన ఆగ్రహం కలవారై. 


తాత్సర్యం: 'ఓ గంధర్వులారా! మహాబలవంతుడైన దుర్యోధనసార్వభౌముడు ధృతరాష్ట్రుడికొడుకు, పరా(క్రమశాలి, 
వీరాధివీరుడు ఈ సరోవరతీరంలో తన వలపుకత్తెలతో కలిసి జలక్రీడ లాడాలనే వేడుకతో విచ్చేశాడు. అందుచేత 
మీరు ఇక్కడ ఉండకూడదు. దూరంగా పొండు” అని కౌరవభటులు చెప్పారు. గంధర్వులు అమితంగా ఆగ్రహించారు. 


వ. బండొరువుల మొగంబులు సూచి పెలుచ నవ్వి వారల కిట్లనిరి. 384 


ప్రతిపదార్థం: ఒండొరువుల మొగంబులు= ఒకరి మొగాలు ఒకరు; చూచి= అరసి; పెలుచ నవ్వి= అట్టహాసం సలిపి; 
వారలకున్‌= దుర్యోధనుడి భటులకు; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: దుర్యోధనుడిభటుల ప్రగల్బవచనాలను ఈసడిస్తూ గంధర్వులు ఒకరిమొగాలు ఒకరు చూచి అట్టహాసం 
చేసి ఇట్టా పలికారు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 897 


క “ఎదిరిం దన్ను నెటుంగ(డు | మదమున( బ్రాణంబు6. దనదుమానము( గోల్పో 

మది దల(చినా(డు మీనృపుం । డిది యేటికిం జెనంటిచెయ్వు లిన్నియు నిచటన్‌. 385 
ప్రతిపదార్థం: మీ నృపుండు= మీ రాజు, దుర్యోధనుడు; ఎదిరిన్‌= ఎదుటివారిని; తన్నున్‌= తనను; ఎజుంగండు= తెలియజాలడు; 
మదమునన్‌= గర్వం చొప్పున; ప్రాణంబున్‌= అసువులు; తనదు మానమున్‌= తనయొక్క గౌరవాన్ని; కోల్ళోన్‌= పోగొట్టు 
కొనటానికి; మదిన్‌= మనస్సులో; తలంచినాండు= తలపోశాడు; ఇది= ఈ పని అంతయు; చెనంటి చెయ్వులు= చెడ్డ పనులు; 
ఇన్నియున్‌= ఇన్ని (పెక్కులు); ఇచటన్‌= ఇచట; ఈ సరోవరతీరాన; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్పర్యం: ఓ దుర్యోధన భటులారా! మీ రాజుకు తన శక్తి తెలియదు; ఎదుటివారి శక్తి అంతకంటె తెలియదు. 
మీ రాజు గర్వాతిరేకంచొప్పున తన గౌరవాన్నే కాదు, చివరకు తన ప్రాణాన్ని కోలుపోవలసి వస్తుంది. పాపం మీ 
ప్రభువుకు ఈ విషయం తెలిసినట్టు కన్పించదు. గంధర్వులస్థావర మైన ఈ సరోవరతీరాన మీ రాజు ఇట్టి 
దుస్పాహసాలకు ఒడిగట్టటం తగదు. జాగ్రత్త! 


వ. బుద్దిమంతుల రై యూరక చనుట లెస్స యనుం' డనినం గ్రమ్మణి చని వారు కురుపతికిం దద్వచనంబుల 
తెటిం గంతయుం జెప్పుటయు, నతండు రోషావేశవివశుం డై తమ్ముల దొరలం జూచి, 'మీ రిందటు మీ 
మీ సైన్యంబులతోడం గూడి కడంగి, దుర్వినీతు లైన గంధర్వులగర్వంబు మాన్సి సరోవరం బాక్రమించునది; 
వారికి సహాయుం డయి సురగణసమేతంబుగ నింద్రుండు సనుదెంచె నేనియు నవలీల జయించునది' 
యని నియోగించిన. 386 

ప్రతిపదార్థం: బుద్దిమంతులరు+ఐ= బుద్దికలవారై, వివేకవంతులై; ఊరక= ఏమీ చేయకుండ ఉండి; చనుట= వెడలిపోవటం; 

లెస్స= మంచిది; అనుండు= అని చెప్పండి; అనినన్‌= అని గంధర్వులు చెప్పుగా; వారు= కొరవభటులు; క్రమ్మణి= వెనుతిరిగి, 
చని= వెడలి; కురుపతికిన్‌= కురువంశానికి నాయకుడైన దుర్యోధనుడికి; తత్‌+వచనంబుల తెజుంగు= వారియొక్క (గంధర్వుల 
యొక్క) మాటల తీరు తెన్ను; అంతయున్‌= సమస్తమున్నూ; చెప్పుటయున్‌= చెప్పగా; అతండు= అతడు (దుర్యోధనుడు); 
రోష+ఆవేశ, వివశుండు+ఐ= కోపం యొక్క (ప్రజ్వలనం చేత వశం తాను తప్పినవాడై; తమ్ములన్‌= సోదరులను; దొరలన్‌= 
సామంత (ప్రభువులను; చూచి= మీరు+ఇందణున్‌; మీ మీ సైన్యంబులతోడన్‌= మమ ఆధిపత్యానికి లోబడి ఉన్న సేనలతో; 
కూడి= కలిసే? కడరిగి= పూని; దుర్వినీతులు+ఐన= మర్యాద అణకువ లేనట్టి; గంధర్వుల గర్వంబు= గంధర్వుల యొక్క 
అహంకారం; మాన్సి= పోగొట్టి; సరోవరంబు= కొలనును; ఆ(క్రమించునది= అధీనంలోకి తెచ్చేది; సురగణ సమేతంబుగన్‌= 
వేల్పుల సమూహంతో కూడినవాడై; వారికిన్‌= ఆ గంధర్వులకు; సహాయుండు+అయి= తోడ్పడేవాడై; ఇం(ద్రుండు= వేల్పుల 
దొర; చనుదెంచెన్‌+ఏనియున్‌= వచ్చినప్పటికిని; అవలీలన్‌= సులువుగా, లెక్క చేయకుండా; జయించునది= ఓడించాలి 
(నెగ్గునది); అని= అని పలికి; నియోగించినన్‌= నియమించగా. 


తాత్సర్యం: 'తెలివితేటలు కలవారై వివేకంతో ఊరక వెడలటం మంచిది అని మీ రాజుకు చెప్పండి” అని 
గంధర్వులు పలుకగా దుర్యోధనుడిభటులు వెనుకకు మరలి వెళ్ళి ఆతడికి గంధర్వులు చెప్పిన మాటల తీరు 
తెన్నులు వివరించి చెప్పారు. అంతట దుర్యోధనుడు ఆగ్రహంతో తన వశం తప్పినవాడై, తన సోదరులను 
సామంత(ప్రభువులను చూచి, 'మీరు ఇంతమంది మీమీ సేనలతో దండెత్తి వెళ్ళి దురహంకారంతో విర్రవీగుతున్న 
గంధర్వులమదం మాన్ని సరోవరాన్ని ఆ(క్రమించండి. వారికి దేవేంద్రుడు దేవతలతోపాటు సాయం చేయటానికి 


వచ్చినాసరే వారిని జయించండి” అని ఆజ్ఞాపించాడు. 


898 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, అతులచతురంగసేనా । న్వితు లయి ధృతరాష్టసుతులు నిరతిశయ రయో 
ద్ధతసింహనాదబధిరీ । కృదిజుyఖు లగుచు జనిరి గినుక యెలర్వన్‌. 387 


ప్రతిపదార్థం: ధృతర్యాష్ట సుతులు= ధృతరాష్ట్రుడి కుమారులు; అతుల, చతురంగ సేనా+అన్వితులు+అయి= సాటిలేని 
నాలుగు దళాల సైన్యంతో కూడిన వారయి; నిరతిశయ, రయ+జఉద్దత= అతిక్రమించటానికి వీలు కాని వేగంతో ఏర్పడిన 
గర్వంతో; సింహనాద బధిరీకృత, దిక్‌+ముఖులు+ఐ= సింహనాదాలచేత చెవుడుపడిన దిక్కులయొక్క మొగాలు కలవారై 
(అనగా సింహగర్జనలవంటి కేకలచేత దిక్కులు చిల్లులు పడేటట్టుగా చేసిన వారై); కినుక+ఎలర్సన్‌= కోపం అతిశయించగా; 
చనిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడి కొడుకులు ఆ(గ్రహావేశపరవశు లయి సాటిలేని చతురంగబలాలు కల సేనలతో గంధర్వులపై 
దండెత్తి వెళ్ళారు. వారు సాటిలేనివేగంతో గర్వంతో సింహనాదాలు చేస్తూ వెళ్ళారు. ఆ సింహనాదాలకు దిక్కులు 


పిక్కటిల్దాయి. 


వ. ఇట్లు సనుదెంచు కురువీరుల కద్దంబు వచ్చి కొందజు గంధర్వులు ప్రియపూర్వకంబుగా 'నిట యేల వచ్చెదరు? 
మీకు మాతోడి విద్వేషం బేటికి? నిలువుం' డనినం బెలుచ నార్జి సేనాగ్రచరులు వారలమీ(దం బ్రచురశస్తాస్త్ర 
పాతంబు సేయం దొడంగినం, దొలంగి చని, యా గంధర్వు లాక్షణంబ చిత్రసేనునకు నంతయు. జెప్పి 
పుచ్చినం, బ్రబలరోషరంజితాననుండై యతండు. 388 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; చనుదెంచు= అరుగుదెంచే; కురువీరులకున్‌= కురువంశానికి చెందిన యోధులకు; 
అడ్డంబు వచ్చి= ఎదురుగా చనుదెంచి నిల్చి; కొందణు గంధర్వులు= కొంతమంది గంధర్వులు; (ప్రియపూర్వకంబుగాన్‌= 
సామవచనాలతో; ఇట+ఏల, వచ్చెదరు= ఇక్కడికి ఎందుకు వస్తారు; మీకున్‌= కౌరవభటులైన మీకు; మాతోడి= గంధర్వులమైన 
మాతో; విద్వేషంబు= కయ్యం; ఏటికిన్‌= ఎందుకు?; నిలువుండు= ఆగుడు; అనినన్‌= అని పలుకగా; పెలుచన్‌+ఆర్చి= పెద్ద 
కేకలు పెట్టి; సేనా+అ(గ్రచరులు= సైన్యంలో ముందు నడిచేవారు; వారల మీందన్‌= ఆ గంధర్వులపై; ప్రచుర, శస్త+అస్త, 
పాతంబు= (ప్రసిద్దమైన బాణాలను మం(త్రమహిమతో కూడిన బాణాలను ప్రయోగించటం; చేయన్‌+తొడంగినన్‌= సలుపుటకు 
పూనగా; తొలంగి= ఆ చోటు వీడి; చని= వెళ్ళి; గంధర్వులు; ఆ క్షణంబు+అ= ఆ నిమిషంలోనే; చిత్రసేనునకున్‌= (గంధర్వ 
ప్రభువు అయిన) చిత్రసేనుడికి; అంతయున్‌= సమస్తాన్నీ; చెప్పి పుచ్చినన్‌= నివేదించగా; ప్రబల, రోష రంజిత+ఆననుండు+ఐ= 
మిక్కుటమైన కోపంచేత ఎర్రబడిన ముఖం కలవాడై; అతండు= చిత్రసేనుడు. 


తాత్సర్యం: ఈ విధంగా దండెత్తివస్తున్న కౌరవయోధులకు అడ్డం వచ్చి కొందరుగంధర్వులు సామవాక్యాలతో 
ఇట్లా అన్నారు- 'ఓ దుర్యోధనభటులారా! కౌరవనేతలారా! మీరెందుకు దండెత్తి వస్తున్నారు? మీకూ మాకూ కయ్యం 
ఎందుకు? ఆగండి అని. కాని, ఆ సాంత్వనవాక్యాలను కౌరవులు లెక్కచేయక సింహనాదాలు చేశారు. సైన్యానికి 
ముందు నడిచే భటులు గంధర్వులపై శస్తాలు అస్త్రాలు ప్రయోగించారు. అంతట గంధర్వులు తప్పుకొని, వెళ్లి 
తమ(ప్రభువైన చిత్రసేనుడికి జరిగిన సంగతి నివేదించారు. చిత్రసేనుడి మొగం కోపంతో ఎర్రబడింది. 


క. “చనుండు రయంబున నా దు । ర్లనులం గౌరవుల( బొదివి సమయింపుండు మీ 
రని బహుసహస్ర సంఖ్యులC । బనిచెను గంధర్వవరుల. బ్రకటితబలులన్‌. 389 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 899 


ప్రతిపదార్థం: మీరు= ఓ గంధర్వులారా; రయంబునన్‌= వేగంగా; చను(డు= వెళ్ళండి; మీరు! ఆ దుర్దనులన్‌= ఆ చెడ్డవారిని; 
కౌరవులన్‌= కురువంశస్టులను; పొదివి= చుట్టుముట్టి; సమయింపుండు= సంహరించండి; అని= అని (ఆజ్ఞాపించి); బహు, 
సహస్ర, సంఖ్యులన్‌= సెక్కు వేల మందిని; గంధర్వ వరులన్‌= గంధర్వులలో ్రేష్టులైనవారిని; ప్రకటితబలులన్‌= సుప్రసిద్ధమైన 
బలం కలవారిని; పనిచెను= నియమించాడు. 


తాత్సర్యం: 'ఓ గంధర్వులారా, మీరు వేగంగా దండెత్తి పొండి. చెడ్డవారైన ఆ కౌరవులను చుట్టుముట్టి సంహరించండి” 
అని చెప్పి, చిత్రసేనుడు యుద్దంలో ఆరితేరిన వీరులైన పెక్కు వేలమంది గంధర్వభటులకు ఆజ్ఞ నిచ్చాడు. 


వ. ఇట్లు పనిచిన. 390 


తాత్సర్యం: ఈ విధంగా చిత్రసేనుడు తన సైనికులను ఆజ్ఞాపించగా. 


ఉ. ఆయత కుంత కార్ముక గదాసి పరశ్వధ శూల పట్టిసా 
ద్యాయుధ ఘోరహస్తులు గులాచలతుంగతనుల్‌ ప్రచండతే 
జోయుతు లా వియచ్చరులు శూరతమై నడతెంచి బల్విడిం 
గో యని తాతకి రుగ్రరణకోవిదులై కురురాజసైన్యమున్‌. 391 


ప్రతిపదార్థం: ఆయత, కుంత, కార్ముక, గదా+అసి, పరశ్వధ, శూల, పట్టిస+ఆది+ ఆయుధ, ఘోర, హస్తులు= నిడుపైన 
బల్లెం, విల్లు, గద, కత్తి, గండ్ర గొడ్డలి, కొళట్ట, అడ్డకత్తి మున్నగు పోటుముట్టులతో భయంకరమైన చేతులు కలవారు; 
౧ ౧ య జు Gh. ©) యా 

కుల+అచల, తుంగ, తనుల్‌= కుల పర్వతాలవలె ఎత్తు అయిన శరీరాలు కలవారు; (ప్రచండ, తేజస్‌+యుతులు= 
భయంకరమైన కాంతితో కూడినవారు; ఆ వియత్‌+చరులు= ఆ (ఆకసంలో చరించేవారు) గంధర్వులు; శూరత మైన్‌= 
పరాక్రమం చొప్పున; నడతెంచి= వచ్చి; బల్విడిన్‌= బలంతో; కో యని= కో అనే సవ్వడి చేస్తూ; ఉగ్ర, రణ, కోవిదులు+ఐ= 
భయంకరమైన యుద్దం చేయటంలో నేర్పు గలవారై; కురు, రాజ, సైన్యమున్‌= కురువంశానికి చెందిన రాజుయొక్క 
(దుర్యోధనుడి యొక్క) సేనను; తాకిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: నిడుపైన బల్లెము, ఏల్లు, గుదియ, కత్తి గండ్ర గొడ్డలి, కొయ్టు, అడ్డకత్తి మున్నగు పోటుముట్లను 

ధరించిన భయంకరమైన చేతులు కలవారు, కులపర్వతాలవలె ఎత్తెన శరీరాలు కలవారు, దేదీప్యమానమైన వర్చస్సుతో 

వెలుగొందేవారు, ఆకాశంలో సంచరించగల శక్తి గలిగిన గంధర్వులు పరాక్రమంతో దండెత్తి వచ్చి సింహనాదాలు 
చేస్తూ దుర్యోధనుడి సేనలను డీకొన్నారు. 

వ. ఇవ్విధంబున గంధర్వులు బెట్టిదంబుగా. గిట్టి నొప్పింపం దొడంగినం గలంగి దుశ్శాసనాది కౌరవులు 
ససైన్యంబుగాం దెరలి దుర్యోధను చేరువకుం బజిచినం గర్జుం డొక్కరుండ సుస్థిరుం డయి నిలిచి గంధర్వుల 
నిలువరించి భల్లార్హచంద్ర ప్రముఖ బహులబాణపాతంబులం దదీయదేహంబులు ఖండించుచు నిమిష 
మాత్రంబున. జిత్రసేను సైనికశతంబుల రూపుమాపుటయు, మజియుం బైపై గంధర్వులు శతసహస్ర 
సంఖ్యులు తో(తెంచినం బృథివి యెల్లను గంధర్వమయం బై నట్లుండె నప్పుడు. 392 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; గంధర్వులు= వేలుపుజాతివారు; బెట్టిదంబుగాన్‌= (ప్రగాఢంగా, మిక్కుటంగా; 
కిట్టి= ఎదిరించి, ఢీకొని; నొప్పింపన్‌= బాధింపగా; తొడంగినన్‌= సమకట్టగా; కలంగి= కలతచెంది; దుశ్శాసన+ఆది, కౌరవులు= 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుశ్శాసనుడు మున్నగు కురువంశస్సులు; ససైన్యంబుగాన్‌= తమ సేనలతోపాటు; తెరలి= వెనుకకు మరలి; దుర్యోధను 
చేరువకున్‌= దుర్యోధనుడి దగ్గరకు; పజచినన్‌= పారిపోగా; కర్షుండు+ఒక్కరుండు+అ= కర్షుడు ఒకడు మాత్రమే (ఏకైక 
వీరుడై); సుస్టిరుండు+అయి= కదలకుండ నిలిచినవాడై; నిలిచి= ఆగి; గంధర్వులన్‌= గంధర్వులను; నిలువరించి= ఆపి; 
భల్ల+అర్హచం(ద్ర ప్రముఖ బహుల బాణపాతంబులన్‌= ఈటె, చంద్రవంక మున్నగు అనేకమైన అమ్ములు ప్రయోగించటం 
చేత; తదీయ దేహంబులు= వారియొక్క (గంధర్వులయొక్క) శరీరాలు; ఖండించుచున్‌= ముక్కలు ముక్కలుగా చేస్తూ; 
నిమిషమాత్రంబునన్‌= క్షణకాలంలో; చిత్రసేను సైనిక శతంబులన్‌= చిత్రసేనుడియొక్క భటులను వందలకొలది; రూపు 
మాపుటయున్‌= సంహరించటమున్నూ; మణియున్‌= వెండియు; పైపైన్‌= అదనంగా; గంధర్వులు; శతసహస్ర సంఖ్యులు= 
లెక్కకు లక్షల మంది; తోంతెంచినన్‌= రాగా; పృథివి+ఎల్లను= భూమి అంతయు; గంధర్వ, మయంబు+ఐనట్టు= గంధర్వులతో 
నిండింది అయినట్టు; ఉండెన్‌= ఉండింది; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా గంధర్వులు కారవసేనలను చుట్టుముట్టి నొప్పించసాగారు. దుశ్చాసనుడు మొదలైన 
కౌరవులు గంధర్వులధాటికి తాళజాలక రణరంగం విడి దుర్యోధనుడి సమక్షానికి పారిపోయి చేరారు. కాని, కరుడు 
ఒక్కడే యుద్దభూమిలో స్టైర్యంతో నిలిచి బల్లెములతో అర్హచంద్రబాణాలతో గంధర్వులశరీరాలు ఖండించి 
నిమిషమాత్రములో చిత్రసేను సైనికులను వందలకొలది సంహరించాడు. ఎంతమంది రణరంగంలో కూలుతున్నా, 
ఆగక గంధర్వులు లక్షలకొలది వచ్చి కర్టుడిపై పడసాగారు. భూమిఅంతా అపుడు గంధర్వులతో నిండి ఉన్నట్టు 
కన్పించింది. అప్పుడు. 


చ. శకునియు( దమ్ములుం బ్రబలసైన్యముతో నడతేర నాహవో 
త్సుకమతి యై సుయోధనుడు సూతతనూభవుం డున్నచోటికిం 
బ్రకటభుజోగ్రతం గడంగి బల్విడి. దద్రిపుకోటిం దాంకినన్‌ 
సకలజగద్ధయంకరలసత్సమరోత్సవ మయ్యె నయ్యెడన్‌. 393 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; శకునియున్‌= సౌబలుడు; తమ్ములున్‌= అనుజ సోదరులును; ప్రబల 
సైన్యముతోన్‌= మిక్కుటమైన సేనతో; నడతేరన్‌= తరలి రాగా; ఆహవ+ఉత్సుక, మతి+ఐ= యుద్దం చేయటంలో ఉత్సాహం 
కల మనస్సు కలవాడై; సూత, తనూభవుండు= సూతుడి పుత్రుడైన కర్ణుడు; ఉన్న చోటికిన్‌= ఉన్న స్థలానికి; (ప్రకట, 
భుజ+ఉ(గతన్‌= సుస్పష్టంగా వెల్లడి అయిన పరా(క్రమం యొక్క భయంకరత్వం చొప్పున; కడంగి= పూని; బల్విడి= బలం 
చూపి; తద్‌+రిపుకోటిన్‌= ఆ శత్రు సమూహాన్ని; తాంకినన్‌= తలపడగా; ఆ+ఎడన్‌= ఆ సమయంలో, అచట; సకల, 
జగత్‌+భయంకర, లసత్‌, సమర+ఉత్సవము= సమస్తమైన జగత్తుకు వెరపు గొలుపేది (ప్రకాశించేది అయిన యుద్దమనే 
పండుగ; అయ్యెన్‌= జరిగింది. 


తాత్సర్యం: దుర్యోధనుడు తనవెంట శకునీ, తమ్ములూ ససైన్యులై రాగా, ప్రబలసేనలతో కూడి యుద్దం చేసే 
ఉత్సాహంతో కర్షుడున్న స్థలానికి పరాక్రమాటోపంతో చేరి గంధర్వులను చుట్టుముట్టాడు. అప్పుడు జగద్భయంకరమైన 

(ac) థి యు యు పా 
ఘోరయుద్దం కౌరవులకూ గంధర్వులకూ జరిగింది. 


క. కొండొకసేపునకు మహో । ద్దండన్భపానేకఘోరతరవిశిఖవ్యా 
ఖండిత శరీరులై ధృతి । ఖండితముగ( బల్లటిలిరి గంధర్వు లనిన్‌. 394 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 901 


ప్రతిపదార్థం: కొండొక సేపునకున్‌= కొంత తడవునకు; గంధర్వులు; మహా+ఉద్దండ, నృప+అనేక, ఘోరతర, విశిఖ, 
వ్యాఖండిత, శరీరులు+ఐ= గండరగండలు అయిన (ప్రభువులచేత విడువబడిన భయంకరమైన బాణాలచేత ముక్కలుగా 
చేయబడిన దేహాలు కలవారై; ధృతి, ఖండితముగన్‌= ధైర్యం కత్తిరించబడినదికాగా; అనిన్‌= యుద్దంలో; గంధర్వులు= 
పల్లటిలిరి= చలించారు. 


తాత్పర్యం: శకునితో తమ్ములతో కలసి దుర్యోధనుడు కొంతసేపు యుద్దం చేయబూనగా, ఉద్దండులైనవారు 
విడిచిన భయంకర బాణాలచేత ఖండించబడిన దేహాలు కలవారై గంధర్వులు తల్లడిల్లిపోయారు. 


చిత్రసేనుం డను గంధర్వరాజు దుర్యోధనునితో యుద్ధము సేయుట (సం. 3-230-21) 


క. గంధర్వులు దెరలుట విని | గంధర్వవిభుండు క్రోధకలుషితమతి యై 
గంధగజము చందమున, మ । దాంధగతిం గవిసె. గౌరవానీకముపై. 395 


ప్రతిపదార్థం: గంధర్వులు; తెరలుటన్‌= వెనుబడటం; చావటం; విని= ఆలకించి; గంధర్వ విభుండు= గంధర్వుల రాజు, 
చిత్రసేనుండు; క్రోధ, కలుషిత, మతి+ఐ= కోపంచేత కలత చెందిన బుద్ది కలవాడై; కౌరవ+అనీకముపైన్‌= కౌరవుల సేనపై; 
గంధ, గజము, చందమునన్‌= మదించిన యేనుగు మాదిరిగా; మద+అంధ, గతిన్‌= మదంచేత కన్ను గాననివాడై; కవిసెన్‌= 
ముట్టడించాడు. 


తాత్సర్యం: గంధర్వులు యుద్దంలో ఓడిపోయిన వృత్తాంతాన్ని ఆలకించి, గంధర్వ ప్రభువైన చిత్రసేనుడు మదపుటేనుగు 
మాదిరిగా, మదంచేత (గుడ్డితనం ఏర్పడినరీతిగా కౌరవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 


వ. ఇట్లు గవిసి చిత్రసేనుండు. 396 
తాత్సర్యం: ఈ విధంగా ముట్టడించి చిత్రసేనుడు. 


శా. _మాయాసంగరకోవిదుండు వికసన్మాయాస్త్రజాలంబులన్‌ 
వాయువ్యాప్తి యడంగ నర్మకిరణవ్రాతంబు రుద్దంబుగా. 
జేయం జొచ్చినం ద్రెళ్ళె( దేరులు, కరుల్‌ శీర్ణంబు లయ్యెన్‌, దళ 
త్మాయం బయ్యె హయాలి, గూలిరి భటుల్‌ కౌరవ్యసైన్యంబునన్‌. 397 


ప్రతిపదార్థం: మాయా, సంగర, కోవిదుండు= మోసంతో కూడిన యుద్దంలో నేర్పరితనం కలవాడు, చిత్రసేనుడు; వికసత్‌+ 
మాయా+అగస్త, జాలంబులన్‌= శోభిల్లేవి మాయతో కూడినవి అయిన మంత్రమహిమతో కూడిన ఆయుధ సముదాయాలచేత; 
వాయు, వ్యాప్తి+ అడంగన్‌= గాలి వీవటం (వ్యాపించటం) లేకుండేటట్టుగా; అర్క, కిరణ, (వాతంబు= సూర్యుడి రశ్ముల 
సముదాయం (సూర్యకాంతి); రుద్దంబుకాన్‌= అడ్డగించబడేటట్టు; చేయన్‌+చొచ్చినన్‌= చేయసాగగా; కౌరవ్య సైన్యంబునన్‌= 
కౌరవుల సైన్యంలో; తేరులు= రథాలు; తత్రెళ్లైన్‌= కూలిపోయాయి; కరుల్‌= ఏనుగులు; శీర్ణంబులు+అయ్యెన్‌= ఖండించ 
బడ్డాయి; హయ+ఆలి= గుర్రాల గుంపులు; దళత్‌+కాయంబు+అయ్యెన్‌= ఖండించబడిన శరీరాలు కలవి అయ్యాయి; 
భటుల్‌= సైనికులు; కూలిరి= నేల కొరిగారు. 


902 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా చిత్రసేనుడు యుద్దం చేయటానికి ఉప(క్రమించినపుడు కౌరవసేన చిందరవందర 
అయిపోయింది. చిత్రసేనుడు మాయాయుద్దం నేర్చినవాడు. అతడు మాయతో కూడిన మం(త్రబాణాలను 
ప్రయోగించాడు. అందుచేత గాలి ఆడటం ఆగిపోయింది. సూర్యకిరణాలకాంతి అడ్డగించబడింది. రథాలు విరిగి 
పోయాయి. ఏనుగులు ఖండించబడ్డాయి. గుర్రాలశరీరాలు తుత్తునియలయ్యాయి. భటులు నేల కూలారు. 


క పొదలి యొకని కొక్కనికిని । బదుగురు పదుగురుగ( గవిసి పౌరవసేనం 
బొదివి సమయింప( దొడంగిరి । వదలక గంధర్వు లని నవార్యోద్దతులై, 398 


ప్రతిపదార్థం: గంధర్వులు; అవార్య+ఉద్దతులు+ఐ= వారించరాని అతిశయం కలవారయి; పొదలి= విజృంభించి; ఒకనికిన్‌+ 
ఒక్కనికిని= ఒకడికి ఒక్కొక్కడికిన్నీ (ఒక్కొక్క కౌరవభటుడికి); పదుగురు, పదుగురుగన్‌= పదిమంది పదిమందిగా; కవిసి= 
చుట్టుముట్టి; పౌరవసేనన్‌= కౌరవులసేనను; పొదివి= అలముకొని; సమయింపన్‌= సంహరించటానికి; వదలక= విడువక; తొడ 
గిరి= పూనుకొన్నారు. 


తాత్పర్యం: కౌరవసేనలోని ఒకభటుడి చుట్టు పదిమంది గంధర్వభటులు చుట్టుముట్టి, కేవలం సంఖ్యాబలం 
చొప్పున వారించటానికి వీలులేనివారై, గంధర్వులు కౌరవుల భటులను సంహరించటానికి సిద్దపడ్డారు. 


వ. అవ్వియచ్చరుల విక్రమంబునకు నోర్వక బెదరి చెదరి కురురాజసైన్యంబు ధర్మనందనుం డున్న కందువకుC 
బాఅందొడంగె; నప్పుడు రాధేయుం డజేయుండై కులశైలంబునుం బోలె. దరలక నిలిచి గంధర్వులు గురియు 
శరవర్షంబున మును(గుచు( దన యోపినంత పెనంగుచుండె; సోదర సౌబల సహాయుండై దుర్యోధనుండు 
గర్భసాహాయ్యంబు వదలక నిలిచె; నంత ననంతసత్తుు లైన గంధర్వు లనేకులు సుట్టుముట్టి. 399 


ప్రతిపదార్థం: కురు, రాజ, సైన్యంబు= కౌరవుల రాజుయొక్క (దుర్యోధనుడి) భట సమూహం; ఆ+వియత్‌+చరుల= 
ఆకసంలో తిరిగే వారైన ఆ గంధర్వులయొక్క; విక్రమంబునకున్‌= శౌర్యానికి; ఓర్వక= తాళజాలక; బెదరి= భయపడి; చెదరి= 
ఇటు అటు పారి; ధర్మనందనుండు= ధర్మపుత్రుడు; ఉన్న కందువకున్‌= ఉన్నచోటికి; పారన్‌+తొడంగాన్‌= పరుగెత్తి 
పోవటానికి మొదలుపెట్టారు; అప్పుడు= ఆ సమయంలో; రాధేయుండు= రాధ కుమారుడైన కర్గుడు; అజేయుండు+ఐ= 
జయించ శక్యంకానివాడై; కులశైలంబునున్‌+పోలెన్‌= కుల పర్వతంవలె; తరలక= వెనుదిరుగక; నిలిచి= నిలబడి; గంధర్వులు= 
వేలుపుజాతివారు; కురియు= వర్షించే; శర వర్షంబునన్‌= బాణాలనెడి వానలో; మునుంగుచున్‌= మునిగిపోతూ; తన+ ఓపికన+ 
అంత= తన శక్తి మేరకు; పెనంగుచుండెన్‌= పోరాడుతూ ఉన్నాడు; సోదర సౌబల సహాయుండు+ఐ= తమ్ములును శకునియు 
సాయంగా కలవాడై; దుర్యోధనుండు= సుయోధనుడు; కర్ష సాహాయ్యంబు= కర్టుడికి తోడ్పడుతుండటం; వదలక= విడువక; 
నిలిచెన్‌= నిలబడెను; అంతన్‌= పిదప; అనంత, సత్తులు+ఐన= తుది లేని బలంగలవారైన; గంధర్వులు; అనేకులు= 
పెక్కుమంది; చుట్టుముట్టి= పొదివి. 


తాత్పర్యం: ఆ గంధర్వుల పరాక్రమానికి సహించలేక వికావికలై, దుర్యోధనుడి సైన్యం ధర్మరాజున్న చోటికి 
పరుగెత్తసాగింది; అప్పుడు కర్గుడు వెనుదిరగక, కులపర్వతంవలె స్థిరంగా నిలిచి గంధర్వులు గుప్పించే బాణాల 
వర్షంలో మునుగుతూ కూడా తాను శక్తివంచన లేకుండా యుద్దం చేస్తూ ఉన్నాడు. సోదరులూ, శకునీ తనకు 
సహాయం చేస్తూ ఉండగా దుర్యోధనుడు కర్లుడికి ఆసటబాసటగా నిలిచాడు. అప్పుడు అమితబలులైన గంధర్వులు 
అనేకమంది వారిని చుట్టుముట్టారు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 


903 
ఉ. కొందటు సూతు, నశ్వముల( గొందటు, కొందరు చాపదండముం 
గొందటు చక్రయుగ్మకము6 గొందటు విస్పురితాతపత్రముం 
గొందటు కూబరంబు, మణి కొందటు కేతువు గొంద అక్షమున్‌ 
దందడి( దున్నివైచి విరథత్వ మొనర్షిరి సూతసూతికిన్‌. 400 


ప్రతిపదార్థం: కొందజు= కొంతమంది (గంధర్వులు); సూతున్‌= సారథిని; కొందణు= కొంతమంది; అశ్యములన్‌= గుర్రాలను; 
కొందణు= కొంతమంది; చాప దండమున్‌= విల్లుయొక్క కాండాన్ని; కొందణు= కొంతమంది; చక్ర యుగ్మకమున్‌= (రథం 
యొక్క) చక్రాల జంటను; కొందబు= కొంతమంది; విస్ఫురిత+ ఆతప[త్రమున్‌= (ప్రకాశించే గొడుగును; కొందటు= కొంతమంది; 
కూబరంబు= రథం యొక్క నొగలును; మణి కొందణు= ఇంకా కొంతమంది; కేతువున్‌= పతాకాన్ని; కొందణు= కొంతమంది; 
అక్షమున్‌= రథం యొక్క ఇరుసును; దందడిన్‌= తరచైన వరుసలో; తున్మివైచి= ఖండించి; సూతసూతికిన్‌= సూతుడి 
కొడుకైన కర్ణుడికి; విరథత్వము+ఒనర్చిరి= తేరు లేనితనాన్ని కలిగించారు (రథాన్ని ధ్వంసం చేశారు). 


తాత్సర్యం: గంధర్వభటులలో కొంతమంది సారథిని, కొంతమంది గుర్రాలను, కొంతమంది వింటిబద్దను, కొంతమంది 
రెండుచక్రాలను; కొందరు వెలుగొందుతున్న గొడుగును; కొందరు నొగలును; మరికొంతమంది జెండాను; కొందరు 
ఇరుసును ఖండించి సంరంభంతో కర్టుడిరథాన్ని ముక్కలు ముక్కలు చేశారు. 


వ. ఇట్లు విరథుం డయి కర్ణుండు వికర్ణురథం బెక్కిరణభూమికిం దొలంగి చనియె; దుర్యోధనుండు విముఖుండు 
గాక పరబలంబు మార్క్మొని పెనంగం దొడంగినం గినిసి చిత్రసేనుండు వానిం దలపడి తదీయస్యందనంబు 
రాధేయురథంబు నట్లు భగ్నంబుగా( జేయించి, విరథుం డగు నమ్మహీవిభుం గేశాకర్షణంబున నేలం బడవైచి 
పెడకేలు గట్టి సింహనాదంబు సేసినం, దక్కిన గంధర్వులుం గనుకనిం బేర్షి యతని వనితా జనంబులను, 
దత్ఫోదరు లగు దుశ్శాసన దుర్విషహ దుర్ముఖ వివింశతి చిత్రసేన విందానువిందులను, దత్తనూభవులను, 
దదీయమంత్రులను బట్టి బంధించి చిత్రసేనున కొప్పించి; రంత. బెజకౌరవులును బౌరులు నమాత్యులుం 
జెదరి యాక్రోశించుచుం బటిచి, ధర్మపుత్తు శరణు సొచ్చి యి ట్లనిరి. 401 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; విరథుండు+అయి= తేరును కోలుపోయినవాడయి; కర్గుండు= కర్లుడు; వికర్లు, రథంబున్‌+ 
ఎక్కి= వికర్ణుడియొక్క తేరును ఎక్కి (వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు); రణ, భూమికిన్‌= యుద్దం చేసే స్థలానికి; 
తొలంగి= వదలి దూరంగా; చనియెన్‌= వెళ్ళాడు; దుర్యోధనుండు= సుయోధనుడు; విముఖుండు+కాక= (యుద్దభూమికి) 
వెనుదిరిగిన మొగం కలవాడు కాక; పరబలంబున్‌= శత్రు సేనను; మార్కొని= ఎదిరించి; పెనంగన్‌+తొడంగినన్‌= పోరాడటం 
సాగించగా; కినిసి= కోపించి; చిత్రసేనుండు= గంధర్వ రాజు; వానిన్‌= దుర్యోధనుడిని; తలపడి= చుట్టుముట్టి; తదీయ, 
స్యందనంబు= ఆతడి యొక్క (దుర్యోధనుడి యొక్క) రథాన్ని; రాధేయు రథంబు+అట్ల= కర్ణుడి తేరు వలెనే; భగ్నంబుగాన్‌= 
ముక్కలు అయ్యేటట్లుగా, చేయించి= ఒనర్భి; విరథుండు+అగు= తేరును కోలు పోయినవాడు అయిన; ఆ+మహీవిభున్‌= 
ఆ రాజును (దుర్యోధనుడిని); కేశ+ఆకర్షణంబునన్‌= జుట్టు పట్టుకొని; నేలన్‌= భూమిమీద; పడన్‌వైచి= పడేటట్టుగా (త్రోచి; 
పెడకేలు+కట్టి= చేతులు వెనుకకువిరిచి బంధించి; సింహనాదంబు+చేసినన్‌= (విజయ సూచకమైన) సింహం చేసే గర్జన వంటి 
శబ్దం చేయగా; తక్కిన= మిగిలిన; గంధర్వులున్‌; కనుకనిన్‌= సంభ్రమంతో; పేర్చి= అతిశయించి; అతని= దుర్యోధనుడి 
యొక్క; వనితా జనంబులను= స్త్రీల సమూహాలను; తద్‌+సోదరులు+అగు= ఆతని తోడబుట్టువులు అయిన; దుశ్శాసన, 
దుర్విషహ, దుర్ముఖ, వివింశతి, చిత్రసేన, వింద+అను విందులను= దుశ్శాసనుడు, దుర్విషహుడు; దుర్ముఖుడు; వివింశతి, 


904 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రసేనుడు, విందుడు, అనువిందుడు అనే పేర్చు కల వారలను; తద్‌+తనూభవులను= ఆతడి యొక్క (దుర్యోధనుడి) 
కొడుకులను; తదీయ, మం(తులను= ఆతడి యొక్క సచివులను; పట్టి= పట్టుకొని; బంధించి= చెబిపట్టి; చిత్రసేనునకున్‌= 
చిత్రసేనుడికి; ఒప్పించిరి= అప్పగించారు; అంతన్‌= పిదప; పెజఅ కౌరవులును= తక్కిన కౌరవ వంశస్టులును; పౌరులును= 
(హస్తినాపుర వాసులును; అమాత్యులున్‌= మంతత్రులును; చెదరి= చెల్లాచెదరై; ఆక్రోశించుచున్‌= రోదనం చేస్తూ; పజచి= 
పరుగెత్తి; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; శరణు+చొచ్చి= రక్షణ ఇమ్మని ఆ(శయించి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: ఈ విధంగా కర్టుడు రథాన్ని కోలుపోయినవాడై, దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడిరథం ఎక్కి 
యుద్దభూమిని వీడి వెళ్లాడు. (అంతకుముందు కర్షుడు ఏకైకవీరుడై చాలసేపు గంధర్వులతో పోరాడి వారిని 
నిలువరించి ఉన్నాడు. దుర్యోధనుడు యుద్దభూమిని వీడక నిలబడి శత్రుసేనలను ఎదిరించి పోరాటం కొనసాగించటం 
చూచి గంధర్వరాజు అయిన చిత్రసేనుడు కోపించి, దుర్యోధనుడితో తలపడి, ఆతడి రథాన్నిగూడ కర్షుడిరథంవలెనే 
భగ్న మొనరించాడు. పిదప, రథాన్ని కోలుపోయిన దుర్యోధనుడిని చిత్రసేనుడు జుట్టుపట్టుకొని యీడ్చి నేలమీద 
పడవైచి, ఆతని చేతులు వెనుకకు విరిచి కట్టి, విజయసూచకంగా సింహనాదం చేశాడు. ఆ దృశ్యాన్ని చూచి, 
సంభ్రమంతో మిగిలిన గంధర్వులు విజృంభించి దుర్యోధనుడి భార్యలను, తమ్ములైన దుళ్ళాసనుడు, దుర్విషహుడు, 
దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు, విందుడు, అనువిందుడు అనే వారిని, దుర్యోధనుడి కుమారులను, దుర్యోధనుడి 
మంత్రులను పట్టి బంధించి చిత్రసేనుడికి అప్పగించారు. అంతట మిగిలిన కౌరవులు, హస్తినాపుర జనులు, 
మంత్రులు రోదిస్తూ పారిపోయి ధర్మపుత్రుడిని శరణు వేడి ఇట్లా పలికారు. 


నిశేషం: ప్రాచీనభారతదేశంలో శరణువేడటం అనే సంప్రదాయం పేర్కొన తగింది. శరణు వేడటం అంటే దిక్కులేని దీనులు 
గొప్పవారిని రక్షణకై ప్రార్థించటం. శరణు వేడినచో శత్రువుల నైనను కాపాడటం అలనాటి వీరమర్యాద, క్షాత్రధర్మం. 


మ.  'ఘనబాహాబలదుర్నివారమహిమన్‌ గంధర్వవీరుల్‌ సుయో 
ధను దత్మాంతల( దత్సహోదరుల బంధప్రాప్తులం జేసి కై 
కొని వేపోవుచు నున్న వా రదె; రిపుక్షోభంబు గావించి, నీ 
యనుజవ్రాతము. గావవే కరుణ నిండారంగ రాజోత్తమా! 402 


ప్రతిపదార్థం: రాజ+ఉత్తమా!= ప్రభువులలో శ్రేష్టుడవైన వాడా! ఓ ధర్మరాజా! ఘన, బాహా, బల, దుర్షివారు మహిమన్‌= 
గొప్ప పరాక్రమ శక్తి కలగటం వలన వారించటానికి వీలులేని గొప్పతనం వలన; గంధర్వ వీరుల్‌= వేలుపుజాతివారైన 
శూరులు; సుయోధనున్‌= దుర్యోధనుడిని; తద్‌+కాంతలన్‌= ఆతడి యొక్క వనితలను; తద్‌+సహోదరులన్‌= ఆతడి 
యొక్క తమ్ములను; బంధప్రాప్తలన్‌+చేసి= సంకెళ్లతో బంధించి; కైకొని= తీసుకొని; వే= వేగంగా; పోవుచున్‌+ఉన్నవారు+అదె= 
వెళ్ళుతున్నారు అరుగో; రిపు, క్షోభంబు+కావించి= శత్రువులకు కలత కలుగజేసి; నీ అనుజ, (వాతమున్‌= నీ సహోదరుల 
సమూహాన్ని; కరుణ= దయ; నిండు+ఆరంగన్‌= పరిపూర్ణం కాగా, కావవే!= రక్షించవే! (కాపాడుము). 


తాత్సర్యం: 'రాజులలో (శ్రేష్టుడ వైన ఓ ధర్మరాజా! గంధర్వయోధులు సాటిలేని శౌర్యం ప్రదర్శించి వారించటానికి 
వీలులేని మహిమతో దుర్యోధనుడిని, అతని కాంతలను, సహోదరులను చెజబట్టి తీసికొని పోతున్నారు. శత్రువులను 
జయించి, నీవు ఇప్పుడు నీ సోదరులను కాపాడవలెనని మా ప్రార్థన. ఇట్టి దయ చూపుట నీకే తగును. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 905 


వ. అనికృ్ళతాంజలులై పలుకుచున్న వారిం జూచి భీమసేనుండు ప్రహసితాననుం డగుచు ధర్మపుత్తున కి ట్లనియె.403 


ప్రతిపదార్థం: అని= అని పలికి; కృత+అంజలులు+ఐ= ఘటించిన నమస్కృతి కలవారై, (కమోడ్సి); పలుకుచున్న వారిన్‌+చూచి= 
మాటలాడుతున్న వారిని గమనించి; భీమసేనుండు= భీముడు; ప్రహసిత+ఆననుండు+అగుచున్‌= బాగా నవ్విన మొగం 
కలవాడు జౌతూ; ధర్మపుత్రునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అంటూ అంజలి ఘటించి ప్రార్థిస్తున్న దుర్యోధనుడి మంత్రులను చూచి, భీమసేనుడు సంతోషంతో 
నవ్వుదొంతరులు వెల్లివిరిసిన ముఖంతో ధర్మపుత్రుడితో ఇట్టా అన్నాడు. 


క. “మనకు. జులుకనయ్యె; మన చేయుపనియ గం । ధర్వవరులు గూడి తగ నొనర్చి; 
రింత లెస్స యగునె! యే భారమును లేక | యూరకుండ మనల నొందె జయము. 404 


ప్రతిపదార్థం: మనకున్‌+మనకు; చులుకన+అయ్యెన్‌= సులువు అయింది; మన చేయుపని+అ= మనం నిర్వహించవలసిన 
కార్యమే; గంధర్వ వరులు= గంధర్వులలో (శ్రేష్టులు; కూడి= కలిసి; తగన్‌= ఒప్పిదముగా; ఒనర్చిరి= చేశారు; ఇంత= ఈ 
పాటిదైన; లెస్స+అగునె= మంచిపని జరిగింది కదా; ఏ భారమును= ఎట్టి బరువు బాధ్యతలును; లేక= లేకుండగనే; 
ఊరక+ఉండన్‌= మిన్నకుండగా; మనలన్‌= మనలను; జయము= గెలుపు; ఒందెన్‌= పొందింది. 


తాత్సర్యం: 'ఆహా! ఎంత మంచిపని జరిగింది! అసలు మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనకు ఎట్టి భారం 
లేకుండగానే, మనం ఎట్టి కష్టం పడకుండగానే గంధర్వ (శ్రేష్టులు నెరవేర్చి మనకు గొప్ప ఉపకారం చేశారు. మనకు 
విజయం సులువుగా లభించింది గదా! 


విశేషం: తెలుగులో సుప్రసిద్ధమైన సామెత “కాగల కార్యం గంధర్వులు తీర్చారు” అనేది ఈ కథనుబట్టె ఏర్పడింది. 


తే.  పుట్టుగల్లరియై పాపములకు నెల్ల । దిట్టయై లోకములచేత. దిట్టు వడిన 
కట్టిండికి నిట్టి కష్టంబుగా నొనర్చి | తగ విధాతృ(డు చతురు. డై నెగడె నేండు. 405 


ప్రతిపదార్థం: పుట్టు+కల్లరి+ఐ= జన్మం చేతనే (అనగా పుట్టినప్పటి నుండియు) అబద్దాలాడేవాడై; పాపములకున్‌= దురితాలకు; 
ఎల్లన్‌= అన్నిటికిని; దిట్ట+ఐ= సమర్ధుడు అయి; లోకములచేతన్‌= జగత్తులలోని ప్రజలు అందరి చేతను; తిట్టు+పడిన= 
తెగడ్తలు పొందిన; కట్టి(డికిన్‌= దుర్మార్లుడికి; ఇట్టి కష్టంబుకాన్‌= ఇటువంటి కష్టం (గంధర్వుల చేత చెజివడటం) కలిగేటట్టు; 
ఒనర్భి= చేసి; తగన్‌= సరిపోలునట్టు; విధాతృండు= బ్రహ్మదేవుడు; నేడు= ఈ రోజున; చతురుండు+ఐ= తెలివితేటలు 
కలవాడయి; నెగడెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: పుట్టుకచేతనే అసత్యవాది అయి, అన్నిపాపాలు చేయటంలో నేర్పరి అయి, లోకాలచేత నిందించబడిన 
దుర్మార్లుడికి చివరకు ఈ విధంగా గంధర్వులచేత పరాభవం కల్పించి తగిన న్యాయం చేకూర్చిన (బ్రహ్మదేవుడు 
తెలివిగలవా డని నేటికి బుజువయింది కదా! 


మ. _ విపరీతస్థితి నొంది ఘోరవిపినోర్వీవాసులై నిత్యదుః 
ఖపరాధీనత( దూలి రంచు మనలన్‌ గర్వోద్దతస్వాంతు. డై 


906 శ్రీమదాంధ్ర మహాభారతము 


యపలాపింప(గ వచ్చి దుర్ణయపరుం డా ధార్తరాష్తుండు దో 
షపరీతాత్ముడు దత్పలంబు గుడిచెన్‌ సత్యంబు సామాత్యుండై. 406 


ప్రతిపదార్థం: విపరీతస్థితిన్‌+ఒంది= తారుమారైన గతి పొంది; ఘోర, విపిన+ఉర్వీ, వాసులు+ఐ= భయంకరమైన అడవిలో 
నివసించేవారు అయి; నిత్య, దుఃఖ పరాధీనతన్‌= ఎల్లప్పుడును కష్టాలకు లోనయి ఉండటంచేత; తూలిరి+అంచున్‌= 
పడిపోయారు అంటూ; మనలన్‌= మనలను; ఆ, ధార్తరాష్టుండు= ఆ ధృతరాష్టుడి కొడుకు దుర్యోధనుడు; గర్వ+ఉద్దత, 
స్వాంతుండు+ఐ= మదంచేత మత్తెక్కిన మనస్సు కలవాడై; అపలాపింపంగన్‌= అవమానించగా; వచ్చి= అరుగుదెంచి; 
దుక్షయపరుండు= చెడు నడవడిక కలవాడు; దోష, పరీత+ఆత్ముండు= నేరాలతో కూడిన ఆత్మ కలవాడు- దుష్టుడు; 
స+అమాత్యుండు+ఐ= మంత్రులతో కూడిన వాడయి; తత్‌+ఫలంబు= తన చెడు నడవడికకు తగిన ఫలితాన్ని; కుడిచెన్‌= 
అనుభవించాడు; సత్యంబు= ఇది నిజం. 


తాత్సర్యం: స్థితిగతులు తారుమారై, అడవులలో ఇడుమలు గుడుచుచు మిక్కుటమైన దైన్యానికి లోబడి పతనం 
చెందిన వారని తలపోసి మనలను గర్వంచేత మదించిన చిత్తం కలవాడై అవమానించటానికి వచ్చిన ధృతరాష్ట్రుడికొడుకు 
దుష్టాత్ముడు దుర్యోధనుడు అమాత్యులతో కలిసి తగిన శాస్తిని అనుభవించాడు. ఇది నిజం. 


వ. వానిదెసం గృప సేయ వలి దనిన ననుజునకు నగ్రజుం డిట్లనియె. 407 


ప్రతిపదార్థం: వాని, దెసన్‌= వాని పట్ల, దుర్యోధనుడి యెడ; కృప+చేయన్‌+వలదు= దయచూప వద్దు; అనినన్‌= అని చెప్పగా; 
అ(గ్రజాండు= అన్నగారు (ధర్మరాజు); అనుజునకున్‌= తమ్ముడికి; (భీముడితో); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడియెడ దయ చూపరాదు సుమా” అనిన భీమసేనుడితో ధర్మరాజు ఇట్లా పలికాడు. 


క. “అకట! యిది పరుషవాక్యము । లకు సమయమె? శరణు సొచ్చి లఘుభావముతో 

వికలగతి నున్న కౌరవ । నికరమునకు( గరుణ సేయ నీకుం దగదే! 408 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; ఇది= ఈ పట్టు; పరుష, వాక్యములకున్‌= కఠినమైన మాటలకు; సమయమె?= వేళ? 
(కాదు); శరణు+చొచ్చి= శరణు వేడుకొని; లఘుభావముతోన్‌= అభిమానాన్ని కోల్పోయిన తేలికతనంతో; వికలగతిన్‌+ఉన్న= 


కలతచెంది ఉన్న; కౌరవ నికరమునకున్‌= కౌరవుల సముదాయానికి; కరుణ+చేయన్‌= దయచూపటం; నీకున్‌= నీకు 
(బలవంతుడ వైన ఓ భీమసేనా! నీకు); తగదే= తగదా (తగును). 


తాత్సర్యం: 'అయ్యో, భీమసేనా! నీవు బలవంతుడవుకదా! శరణు చొచ్చిన వారిపై నీవంటివారు జాలి చూపవలెనే 

కాని కఠినమైన మాటలు మాటాడరాదు. కలత చెంది శరణు వేడిన కౌరవులపై నీవు దయచూపాలి సుమా. ఇది 

క్షా(త్రధర్మం. 

వ. ఏకాన్వయజాతు లైన వారికి నర్దనిమిత్తం బైన భేదం బొక్కొకమాటు ప్రవర్తిల్లు; నంతన చేసి సహజస్నేహంబు 
దప్పనేరదు; జ్ఞాతిజనంబులు దమలో నెట్టివారైన నొప్పుం గాని, యన్యులవలనం బరిభవంబు దొడరినప్పుడు 
దా రొం డొరుల. జేకొన కునికి లోక నింద్యంబు; దుర్యోధనుండు దుర్వినీతుం డైనను సభార్యుం డయి 
పరులచేతం బట్టు వడియె; దీని నుపేక్షించిన మనకుం గులహాని యగు; నదియునుం గాక శరణాగత 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 907 


రక్షణంబు రాజమాత్రుం డగు వాని కెల్ల ధర్మంబు; నీయట్టి బాహుబలసంపన్నునకు నిట్టి సుకర్మంబు కర్తవ్యం 
బని వేటు చెప్పనేల? లెమ్ము! నీవును తమ్ములు నిమ్ముల రథంబు లెక్కిసర్వాయుధసన్నద్దులై చని సుయోధను 
చెట దలంగుం) డనిన( బవననందనుండు ధర్మనందనున కి ట్లనియె. 409 


ప్రతిపదార్థం: ఏక+అన్వయ, జాతులు+అయిన వారికిన్‌= ఒకే వంశంలో పుట్టినవారికి; అర్థనిమిత్రంబు+ఐన= ధనానికి 
సంబంధించిన; భేదంబు= కలహం; ఒక్కొకమాటు= ఒకానొక పర్యాయం; ప్రవర్తిల్లున్‌= సంభవిస్తుంది; అంతన+చేసి= అంత 
మాత్రం చేతనే; సహజ స్నేహంబు= (ప్రకృతిసిద్దంగా ఉండే నెయ్యం; తప్ప నేరదు= విడిపోదు; జ్ఞాతి జనంబులు= ఏక 
కుటుంబాన పుట్టిన వారలు; తమలోన్‌= తమలో తాము; ఎట్టివారు+ఐనన్‌= ఎటువంటివారు ఐనను; ఒప్పున్‌= సరిపోతుంది; 
కాని= కాని; అన్యుల వలనన్‌= పరుల మూలంగా; పరిభవంబు= పరాభవం; తొడరినప్పుడు= ఏర్పడినప్పుడు; తారు= తాము; 
ఒండొరులన్‌= ఒకరినొకరు; చేకొనక+ఉనికి= తోడ్పడకుండటం; లోక, నింద్యంబు= (ప్రజలచేత గర్హించబడతగింది; 
దుర్యోధనుండు= సుయోధనుడు; దుర్వినీతుండు+అయినను= చెడ్డ నడవడిక కలవాడు అయినను; సభార్యుండు+అయి= 
భార్యలతో కూడినవాడై; పరులచేతన్‌= ఇతరుల చేత; పట్టువడియెన్‌= బంధించబడ్డాడు; దీనిన్‌= ఈ విషయాన్ని; ఉపేక్షించినన్‌= 
లెక్కచేయకపోతే; మనకున్‌= మనకు; కులహాని+అగున్‌= కుటుంబానికి కీడు కలుగుతుంది; అదియున్‌+కాక= అంతమాత్రమే 
కాక; శరణ+ఆగత, రక్షణంబు= రక్షణకై (ప్రార్థించ వచ్చినవారిని కాపాడటం; రాజ మాత్రుండు+అగు వానికిన్‌+ఎల్లన్‌= కేవలం 
రాజు అయిన వాడికి; ధర్మంబు= ధర్మం; నీ+అట్టి, బాహు, బల, సంపన్నునకున్‌= నీ వలె పరా(క్రమమే సంపదగా కల వాడికి; 
ఇట్టి= ఇటువంటి; సుకర్మంబు= మంచి పని; కర్తవ్యంబు= అవశ్యం ఆచరించవలసిన కృత్యం; అని= అని; వేణు= ప్రత్యేకంగా; 
చెప్పన్‌+ఏల= చెప్పుటెందుకు; లెమ్ము= లేచి నిలబడుము, వెళ్ళటానికి సంసిద్దం కమ్ము; నీవును; నీ తమ్ములున్‌= ని 
సహోదరులును; ఇమ్ములన్‌= సంప్రీతితో; రథంబులు+ఎక్కి= తేరులను అధిరోహించి; సర్వ+ఆయుధ సన్నద్దులు+ఐ= సమస్త 
మైన పోటుముట్టు సమకూర్చుకొనిన వారై; చని= వెడలి; సుయోధను+చెజు= దుర్యోధనుడి బంధం; తలంగుండు= పోగొట్టండి; 
అనినన్‌= అని చెప్పగా; పవన నందనుండు= వాయుపుత్రుడైన భీముడు; ధర్మనందనునకున్‌= ధర్మపుత్రుడికి; ఇట్టు 
అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఒకేవంశంలో పుట్టినవారికి ధనానికి సంబంధించిన కలహాలు అప్పుడప్పుడు ఏర్పడవచ్చును. 
అంతమా(త్రంచేత ప్రకృతిసిద్దమైన ప్రమ తప్పిపోరాదు. ఒకే కుటుంబానికి చెందినవారు తమలో తాము ఏ విధంగా 
(ప్రవర్తించినా సరిపోతుంది కాని, ఇతరులవలన అవమానం కలిగితే ఒకరికొకరు సాయం చేసికొనకపోతే లోకులచేత 
గర్భించబడతారు. దుర్యోధనుడు చెడునడవడి కలవాడే కావచ్చును. అతడు మనజ్ఞాతి. అతడు తన భార్యలతోపాటు 
ఇతరులచేత బంధించబడ్డాడు. దీనిని మనం లెక్కపెట్టకపోతే అది మన కుటుంబానికి సయితం అవమాన 
మౌతుందికదా! అంతేకాక, రాజవంశంలో పుట్టినవాడు బలహీనుడైనప్పటికి శరణాగతులను కాపాడవలెను. ఇది 
రాజవంశ మర్యాద. బలహీనుడికే శరణాగత రక్షణం కర్తవ్యమై నప్పుడు నీ వంటి బలము గలవానికి అది అవశ్యకర్తవ్యం 
అని వేరుగా చెప్పవలెనా? ఇక వాదాలు మాని చ్చి కర్తవ్యాన్ని నిర్వహించటానికి వేగంగా పూనుకొనుము. నీవూ నీ 
సోదరులూ హృదయపూర్వకంగా రథాల నెక్కి, మీ మీ ఆయుధాలు ధరించి, దండెత్తి వెళ్లి దుర్యోధనుడిని చెజు 
విడిపించండి" అని చెప్పిగా ధర్మపుత్రుడికి భీమసేనుడు ఇట్లా బదులు పలికాడు. 


సీ, “అనుమాన మొక్కింతయును లేక యలిగి జ । లంబుల. ద్రోచె, విషంబు వెట్టె 
గృహదాహ మొనరించె, విహితదురోదర । కపటు(డై రాజ్యంబు నపహరించె, 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


జనులెల్ల జూడంగ వనజాక్షి. బాంచాలి(। దలవట్టి యీడ్పించె, వలువ లొలువ( 
బనిచె(; బుట్టినకోలె మనకు నక్కట! సుయో । ధను డెగ్గు సేయని దినము కలదె? 


తే. వానిచేంత లొకటి యేనియు( దలంపవు; నీవు మనుజనాథ! కేవలంపు. 

గరుణ పూని యుండు దరయ నెప్పుడు; నిట్టు | లైన మనకు. గార్యహాని గాది?” 410 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! ఓ ధర్మరాజా! అనుమానము= సందేహం; ఒక్క+ఇంతయును= ఏ మాత్రమున్నూ; 
లేక= లేకుండా; అలిగి= ఆ(గ్రహించి; జలంబులన్‌= నీళ్లలో; (త్రోచెన్‌= నన్ను పడవేశాడు; విషంబు= విషం; వెట్టెన్‌= 
తినిపించాడు; గృహదాహము= ఇల్లు తగులబెట్టటం (లక్కఇల్లు); ఒనరించెన్‌= చేశాడు; విహిత, దురోదర, కపటుండు+ఐ= 
ఏర్పరచిన జూదంలో మోసగాడై; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; అపహరించెన్‌= అన్యాయంగా కాజేశాడు; జనులు+ఎల్లన్‌= ప్రజలు 
అందరు; చూడంగన్‌= చూస్తుండగా; వనజ+అక్షిన్‌= పద్మాల వంటి కన్నులు కలదానిని; పాంచాలిన్‌= (ద్రౌపదిని; తల+పట్టి= 
శిరస్సును (శిరోజాలు) పట్టి; ఈడ్పించెన్‌= లాగించాడు; వలువలు= వస్త్రాలు; ఒలువన్‌= తొలగించటానికి; పనిచెన్‌= 
నియోగించాడు; పుట్టిన కోలెన్‌= జన్మించినప్పటి నుండి; మనకున్‌= మనకు (పాండవులకు); అక్కట!= అయ్యో; సుయోధను( 
డు= దుర్యోధనుడు; ఎగ్గు= కీడు; చేయని= చేయనట్టి; దినము= రోజు; కలదె= ఉన్నదా (లేదని భావం); వాని చేంతలు= 
దుర్యోధనుడి యొక్క పనులు; ఒకటి+ఏనియున్‌= ఒక్కటయినను; తలయపవు= స్మరించవు; నీవు; కేవలము+కరుణ+పూని= 
అచ్చమైన దయ వహించి; ఉండుదు(వు)= ఉంటావు; అరయన్‌= పరిశీలించగా; ఎప్పుడున్‌= ఎల్లయెడల; ఇట్టులు+ఐనన్‌= 
ఈ విధంగానే జరిగితే; మనకున్‌= మనకు (పాండవులకు); కార్య హాని+కాదె?= పనులకు కీడు కలుగదా? 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆ దుర్యోధనుడు మనకు చేసిన అపకారాలను నీవు స్మరించటం లేదు. అతడు 
సందేహించకుండ నన్ను గంగమడుగులోనికి త్రోయించాడు, అన్నంలో విషం పెట్టి చంపింప తలపోశాడు. 
లక్కయింటిలో పెట్టి మనలను దహించాలని చూచాడు. జూదమనే పన్నాగంతో మోసం చేసి రాజ్యాన్ని అపహరించాడు. 
పద్మాల వంటి కన్నులు కలదానిని - పాంచాల రాజపుత్రిని, ద్రౌపదిని నిండుసభలో వ(స్రాపహరణం చేయించాడు. 
పుట్టినప్పటి నుండీ ఈ దుర్యోధనుడు అనుదినం మనకు అపకారాలు చేస్తూనే ఉన్నాడు కదా! నీవు కేవలం 
దయామయుడవై అతడి తప్పులు అన్నింటిని మన్నిస్తే అది మనపనులకు హానికరమవుతుందికదా!. 


వ. అని పూర్వవైరస్మరణకలుషితుండై పలికిన నతనికి నజాతశత్రుండు సాంత్వనపూర్వకంబుగా ని ట్లనియె.41 1 


ప్రతిపదార్థం: అని= అని; పూర్వ, వైర, స్మరణ, కలుషితుండు+ఐ= కడచిన కాలంలోని శత్రుత్వాన్ని జ్ఞాపకం చేసికొనటం 
చేత, కలత చెందిన వాడై; పలికినన్‌= మాట్లాడగా; అతనికిన్‌= ఆ భీమసేనుడికి; అజాత శత్రుండు= పుట్టని శత్రువులు 
కలవాడు- అనగా ఎవరినీ విరోధులుగా పరిగణించని మహానుభావు డైన సాత్మికస్వభావుడు ధర్మజుడు; సాంత్వన పూర్వకంబుగాన్‌= 
ఓదార్పుమాటలతో; ఇట్లు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని, పూర్వ శత్రుత్వాన్ని జ్ఞాపకం చేసికొనటంచేత కలతచెందిన భీముడితో, అజాతశత్రువు అయిన 
ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: ఈ ఘట్టం ధర్మరాజుకు ఏర్పడిన “అజాతశత్రువు” అనే బిరుదాన్ని సార్ధకం చేస్తున్నది. 
ఆ. 'కావరయ్య యనిన గరము దుర్దలుం డైనం । జెనసి యోపినంత సేయు ననిన, 
నూరకుండునయ్య? యుత్తమశూరుండు । దీనజనుల యున్నతెటి(గు సూచి. 412 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 909 


ప్రతిపదార్థం: కావరు+అయ్య+అనినన్‌= కాపాడండి అయ్యా! అని అడిగితే; కరమున్‌= మిక్కిలి; దుర్చలుండు+ఐనన్‌= 
బలహీనుడే అయినప్పటికి; చెనసి= పూని; ఓపినంత= చేతనైనంత మేర; చేయున్‌= ఒనరిస్తాడు; అనినన్‌= అనగా; ఉత్తమ 
శూరుండు= మంచి వీరుడు; దీనజనుల, ఉన్న, తెజంగు= కష్టంలో ఉండి ధైర్యం కోలుపోయిన వారు ఉన్న విధం; చూచి= 
అరసి; ఊరక+ఉండునయ్య?= ఉపేక్ష వహించి ఏమీ చేయక మిన్నకుంటాడా? 


తాత్పర్యం: దయచేసి మీరు నన్ను కాపాడరా అని దీనంగా (ప్రార్థిస్తే, బలహీనుడైనా సరే సాయం చేస్తాడు కదా! 
మరి, నీవంటి గొప్పవీరుడు దీనజనుల వెత చూచి ఏ సాయం చేయక మిన్నక ఉంటాడా? 


క. శరణం బని వచ్చిన భీ । కరశత్రువు నయిన. బ్రీతి( గావంగ వలయుం 
గరుణాపరుల తెజం గిది; | యిరవుగ సరిగావు దీని కే ధర్మంబుల్‌, 413 


ప్రతిపదార్థం: శరణంబు+అని= నాకు దిక్కు లేదు కాపాడుము నిన్ను ప్రార్థిస్తున్నాను; అని; వచ్చిన= అరుదెంచిన; భీకర, 
శత్రువున్‌+అయినన్‌= భయంకరమైన విరోధిని సయితము; ్రీతిన్‌= ప్రేమతో; కావంగన్‌ వలయున్‌= రక్షించవలెను; ఇది= 
శరణాగతులను కాపాడటం; కరుణా పరుల, తెజంగు= దయ కలిగిన వారి పద్దతి. దీనికిన్‌= ఈ శరణాగత రక్షణకు; 
ఇరవుగన్‌= సరిపోలగా; ఏ ధర్మంబుల్‌= మరి ఏ ఇతర ధర్మాలున్నూ; సరికావు= సమానమైనవి కావు. 


తాత్సర్యం: శరణు వేడితే భయంకరమైన శత్రువును సయితం (ప్రేమతో రక్షించాలి. ఇది దయార్రహృదయుల 
పద్దతి. ఈ శరణాగతసంరక్షణతో సాటి అయిన ధర్మాలు వేరేవీ లేవు. ఇది పరమధర్మం. 


విశేషం: ప్రాచీన భారతీయ సంస్కృతికి ఈ పద్యం మణిదర్పణం. దయ, క్షమ, జౌదార్యం - ఆత్మాభిమానం పెనగొని (ప్రాచీన 
క్షాత్రధర్మం - శరణాగత రక్షణ” పరమధర్మంగా ప్రతిస్టించింది. భారతీయసాహిత్యంలో మాత్రమేకాక భారతదేశచరి(త్రలో 
కూడ భారతీయుల శరణాగతరక్షణ పరాయణత్వానికి పెక్కు ఉదాహరణలు ఉన్నాయి. శరణాగత (త్రాణం కొరకై ఆత్మబలిదానం 
ఒనర్భిన మహావీరులచరిత్రలు రాజస్థాన కథావళిలో (రచయిత: కర్షలు టాడ్‌ దొర: తెలుగు సేత: కీర్తి శేషులు చిలకమర్తి 
లక్ష్మీనరసింహముగారు) కాన వస్తాయి. ఈ రాజనీతి సిద్దాంతం భారతీయుల బలం, మరియు బలహీనత అనే నవీన 
విమర్శకులు ఉన్నారు. 


వ. ధృతరాష్టసూనుండు భవదీయ బలశౌర్యంబులపేర్మి యెటుంగుం గావున దన్ను నవశ్యంబును విడిపింతు 
రని మనదెస బద్దాశుం డై యుండు; నిది మనకు బుణ్యంబును గీర్తియుం జేకొను సమయంబు; ని న్నింత 
నిర్ణంధింప వలవ; దేన యరుగుదు; నిప్పుడు యజ్ఞదీక్షితుండ నై యున్నవాండంగావున నాకుం జనరాదు; 
మీరు వేగ6€ జని గంధర్వులం బ్రియపూర్వకంబుగా ననునయించి సుయోధను విడిపించునది; 
సామవచనంబులం దీరకున్న! బరాక్రమంబుననైనం బ్రతివీరుల నోర్షి కార్యంబు దీర్దునది; నా చేయు జన్నంబు 
సఫలంబు సేయుం' డనిన భీముం డెట్టకేనియు నియ్యకొనియె; నర్జునుండును ధర్మరాజు పనుపు గైకొని 
కురురాజుచెటి దల6గ బ్రతిజ్ఞసేసె; నకుల సహదేవులు నుత్సాహసమేతు లయి; రన్నలువురు నాముక్త 
కవచులు, నాబద్ద తూణీరులు, నాకలిత కార్ముకులు, నారూఢ రథులు నయి, యగ్రజు వీడ్కొని, 
యతిత్వరితగతి నడచినం గౌరవసైన్యం బంతయు వారిం గూడుకొని సింహనాదంబులు సెలంగం జనియె; 
ని ట్లరిగి వారలు గంధమాదనంబున కయిచనుచున్న యవ్వియచ్చరానీకంబుం గూడ ముట్టిన. 414 


910 శ్రీమదాంధ్ర మహాభారతము 


శక్తి పరా(క్రమాల యొక్క అతిశయం; ఎయుంగున్‌+కావునన్‌= తెలియును కాబట్టి; తన్నున్‌= తనను (దుర్యోధనుడిని); 
అవశ్యంబును= తప్పకుండగా; విడిపింతురు+అని= విడిపించగల రని; మన దెసన్‌= మన యెడ; బద్ద+ఆశుండు+ఐ= గట్టిగా 
నాటుకొనిన కోరిక కలవాడై; ఉండున్‌= ఉంటాడు; ఇది= ఈ కాలం; మనకున్‌= మనకు (పాండవులకు); పుణ్యంబును= 
సుకృతాన్ని; క్రీర్రియున్‌= యశస్సును; చేకొను= స్వీకరించదగిన; సమయంబు= అనువైన కాలం; నిన్నున్‌+ఇంత= నిన్ను 
ఇంతమేరకు; నిర్భంధింపన్‌ వలవదు= బలవంతపెట్టరాదు; ఏను+అ= నేనే; అరుగుదున్‌= వెళ్ళుతాను; (కాని) ఇప్పుడు= ఈ 
సమయంలో; యజ్ఞ, దీక్షితుండను+ఐ= (క్రతువులో తాత్సర్యం కలవాడనై; ఉన్నవాడన్‌= ఉన్నాను; కావునన్‌= కాబట్టి; 
నాకున్‌+చన్‌రాదు= నాకు వెళ్ళటానికి వీలు లేదు; మీరు= (నీవును, అర్జునుడును, నకులుడును, సహదేవుడును); వేగన్‌= 
శీఘ్రంగా; చని= వెళ్లి; గంధర్వులన్‌= గంధర్వులను; (ప్రియపూర్వకంబుగాన్‌= (ప్రియం ముందుండేటట్టుగా (ప్రేమతో); 
అనునయించి= బుజ్జగించి, మీ వైపునకు (త్రిప్పుకొని; సుయోధనున్‌= దుర్యోధనుడిని; విడిపించునది= బంధవిముక్తుడిని 
చేయండి; సామవచనంబులన్‌= సాత్మికమైన మాటలచేత; తీరక+ఉన్నన్‌= పని నెరవేరకుంటే; పరాక్రమంబునన్‌+ఐనన్‌= 
శౌర్యాన్ని ప్రదర్శించటంచేతనైనా; ప్రతి వీరులన్‌= శత్రు యోధులను; ఓర్చి= జయించి; కార్యంబు= కర్తవ్యాన్ని; తీర్చునది= 
నెరవేర్చండి; నా చేయు= నేను చేసే; జన్నంబు= యజ్ఞం; సఫలంబు+చేయుండు= ఫలితాన్ని ఇచ్చేదిగా ఒనరించండి; 
అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; భీముండు; ఎట్టకేనియున్‌= తుట్టతుదకు; ఇయ్యకొనియెన్‌= అంగీకరించాడు; అర్జునుండును= 
అర్జునుడు సయితం; ధర్మరాజు పనుపు= ధర్మరాజు నియోగం; కైకొని= స్వీకరించి; కురురాజు చెజు= కురువంశపు రాజు 
అయిన దుర్యోధనుడి నిర్భంధం; తలంగన్‌= తొలగించటానికి; (ప్రతిజ్ఞ= శపథం; చేసెన్‌= చేశాడు; నకుల సహదేవులు= 
నకులుడును సహదేవుడును; ఉత్సాహ సమేతులు= లోకోత్తర కార్యాన్ని నెరవేర్చటానికైన స్థిర సంకల్పంతో కూడినవారు; ఐరి= 
అయినారు; ఆ+నలువురు= భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; ఆముక్త కవచులు= ధరించబడిన కవచాలు 
కలవారు; ఆ బద్ద తూణీరులు= అమ్ములపొదులు ధరించినవారు; ఆకలిత కార్ముకులు= ధనుస్సులతో కూడినవారు; ఆ 
రూఢ రథులు= తేరులను ఎక్కినవారు; అయి; అ(గ్రజున్‌= అన్నవద్ద; వీడ్కొని= అన్న వద్ద సెలవు గైకొని; అతి త్వరిత గతిన్‌= 
మిక్కిలి శీఘ్రమైన గమనంతో; నడచినన్‌= వెడలగా; కౌరవ సైన్యంబు+అంతయున్‌= కౌరవుల సేన సమస్తమున్నూ; వారిన్‌= 
వారిని (భీమార్జున నకుల సహదేవులను); కూడుకొని= కలిసి; సింహనాదంబులు+చెలంగన్‌= సింహగర్దనల వంటివి సమరోత్సాహ 
సూచకములును అయిన శబ్దాలు ఒప్పారేటట్టుగా; చనియెన్‌= వెడలింది; ఇట్టు+అరిగి= ఈ విధంగా వెడలి; వారలు= 
భీముడు-అర్జ్హునుడు-నకులుడు-సహదేవుడు; గంధమాదనంబునకు+అయి= గంధమాదనం అనే పర్వతం చేరటం కొరకై; 
చనుచున్‌+ఉన్న= పయనిస్తున్న; ఆ+వియత్‌+చర+అనీకంబున్‌= ఆకాశంలో చరించే గంధర్వులయొక్క సైన్యాన్ని; కూడ 
ముట్టినన్‌= చేరగా. 


తాత్పర్యం: 'ధృతరాష్టుడి కుమారుడైన దుర్యోధనుడికి మీ యొక్క బల పరాక్రమ ప్రాభవాలు తెలియును; మనం 
అతడికి జ్ఞాతులం; ఏకకుటుంబానికి చెందినవారం కాబట్టి తప్పకుండగా మనం తనను బంధవిముక్తుడిని 
కావించగలమని మనమీద పెద్ద ఆస పెట్టుకొని ఉంటాడు. ఇది పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యం చేయటంవలన 
మనకు కీర్తి ప్రతిష్టలు పరుగుతాయి. ఈ సదవకాశాన్ని మనం జారవిడుచుకొనరాదు సుమా! నేను ప్రస్తుతం ఈ 
యజ్ఞం నిర్వహించటంలో నిమగ్నుడనై ఉన్నాను. ఈ పవిత్రకార్యాన్ని మధ్యలో విడిచిపెట్టకూడదు. అసలు నేనే వెళ్ళి 
దుర్యోధనుడిని విడిపించవలసింది. నిన్ను బలవంతం చేయటం భావ్యం కాదు కాని నేను యజ్ఞదీక్షలో ఉండటంచేత 
కదలటానికి ఏలు లేదు కనుక ఇంతగా నిన్ను వేడుకొనవలసి వచ్చింది. మీరు శీఘ్రంగా వెళ్లి, ముందు సామవాక్యాలతో 
గంధర్వులను ప్రార్థించి సుయోధనాదులను విడిపించాలి. ఒకవేళ సాంత్వనవాక్యాలను గంధర్వులు లెక్కచేయకపోతే 
మీరు శౌర్యసాహసాలు ప్రదర్శించి అయినా సుయోధనుడిని విడిపించాలి. అట్లాచేసి నే చేసే యజ్ఞం సఫలం 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 911 


చేయండి” అని ధర్మరాజు ప్రబోధించగా ఎట్టకేలకు భీముడు అంగీకరించాడు. అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞను 
సంతోషంతో స్వీకరించి దుర్యోధనుడిని బంధముక్తుడిని చేస్తానని శపథం చేశాడు. నకులసహదేవులును 
లోకోత్తరకార్యనిర్వహణంలోని స్థిరసంకల్పంతో అర్జునుడిని అనుసరించారు. భీముడు అర్జునుడు నకులుడు సవాదేవుడు 
కవచాలు ధరించారు. అమ్ములపొదులను సంతరించుకొన్నారు. ధనుస్సులను సమకూర్చుకొన్నారు. రథాలను 
అధిరోహించారు. వారు ధర శ్రరాజును వీడ్కొని వేగంగా వెడలి, గంధమాదనపర్వతాన్ని చేర పయనిస్తున్న గంధర్వ సైన్యాన్ని 
సమీపించారు. కౌరవసైన్యం భీమార్జున నకులసహదేవుల నాయకత్వంలో పురోగమించి గంధర్వసేనను చేరగానే 


ఉత్సాహంతో సింహనాదాలు చేశారు. 
విశేషం: గంధమాదనం కులపర్వతాలలో ఒకటి. అది దేవతలకు నివాసయోగ్యం. 


భీమార్జున నకులసహదేవులు గంధర్వులతో యుద్ధంబు సేయుట (సం. 3-233-5) 


క. కని గంధర్వులు గ్రమ్మటి |; ఘనులం బాండవుల నగ్నికల్పుల. దేజో 
ధనుల నమరేంద్రసదృశుల | ననఘుల మార్మొనిరి ప్రకటితాటోపమునన్‌. 415 


ప్రతిపదార్థం: గంధర్వులు; కని= చూచి; క్రమ్మజి= వెనుతిరిగి; పాండవులన్‌= పాండు నందనులను; ఘనులన్‌= గొప్పవారిని; 
అగ్నికల్పులన్‌= అగ్నితో సమానులు అయినవారిని; తేజస్‌+ధనులన్‌= వర్చస్సు అనే ధనం కలవారిని; అమర+ఇంద్ర, 
సదృశులన్‌= దేవేంద్రుడితో సమానులు అయినవారిని; అనఘులన్‌= పాపరహితులను; (ప్రకటిత+ఆటోపమునన్‌= బాగా వెల్లడి 
అయిన విజృంభణతో; మార్కొనిరి= ఎదుర్కొన్నారు. 


తాత్పర్యం: గంధర్వులు తమను తాకుటకై వచ్చిన సేనను చూచారు. వారు గంధమాదనానికి పోవటం మాని, 
వెనుకకు తిరిగి - గొప్పవారు, అగ్ని సమానులు, దేదీప్యమానమైన కాంతితో వెలుగొందేవారు, దేవేంద్రుడితో 
సమానులు, పుణ్యాత్ములు అయిన పాండవులను తమ శక్తిసామర్థ్యాలు ప్రకటమయ్యేటట్టుగా ఎదుర్కొన్నారు. 


ఉ. అగ్రజువాక్యముల్‌ దలంచి యర్జును€ డప్పుడు వారితోడ న 
త్యుగ్రత దక్కి యెంతయు. బ్రియోక్తుల నిట్లను 'మీకు మాయెడన్‌ 
విగ్రహ మేల? నెయ్యమున విడ్వు(డు కౌరవరాజు6 బార్జివ 
ప్రాగ్రసరుండు ధర్మసుతు ప న్పిది; మీకు నలంఘ్య మిత్తటిన్‌.' 416 


ప్రతిపదార్థం: అర్జ్హునుండు= అర్జునుడు; అప్పుడు= ఆ సమయంలో; అ(గ్రజు వాక్యమున్‌= అన్నగారి (ధర్మరాజు యొక్క) 
మాటలను, తల(చి= స్మరించి; వారితోడన్‌= గంధర్వులతో; అతి+ఉ(గ్రత= మిక్కుటమైన తీక్షణత; దక్కి= వదలి; ఎంతయున్‌= 
మిక్కుటంగా; ప్రియ+ఉక్తులన్‌= ప్రీతితో కూడిన మాటలతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికాడు; మీకున్‌= ఓ గంధర్వులారా! 
మీకు; మా+ఎడన్‌= మా పట్ట పాండవుల యెడ; విగ్రహము+ఏల= విరోధం ఎందుకు?; కౌరవ రాజున్‌= కురు (ప్రభువు 
అయిన దుర్యోధనుడిని; నెయ్యమునన్‌= స్నేహంతో; విడ్వు(డు= వదలిపెట్టండి; పార్థివ ప్రాగ్రసరుండు= రాజులలో మొట్టమొదట 
లెక్కించదగినవాడు, సార్వభౌముడు; ధర్మసుతు, పన్సు+ఇది= ఇది ధర్మపుత్రుడి ఆజ్ఞ; ఈ తటీన్‌= ఈ సందర్భంలో; (ఇది); 
మీకున్‌= మీకు (గంధర్వులకు); అలంఘ్యము= దాటటానికి వీలుకానిది. 


912 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అప్పుడు అన్నగారైన ధర్మరాజు చెప్పిన హితోపదేశాన్ని స్మరించి, అర్జునుడు ఆ గంధర్వులకు ఈ 
విధంగా హెచ్చరిక చేశాడు: ఓ గంధర్వులారా! మీకు మాతో విరోధం ఎందుకు? మేం దుర్యోధనుడిని విడిపించటానికై 
వచ్చాం. మీరు స్నేహపురస్సరంగా ఆతడిని విడిచి పెట్టండి. ఇది రాజులలో అగగ్రేసరుడైన ధర్మరాజు గారి ఆజ్ఞ. ఈ 
ఆజ్ఞ మీరు జవదాటరానిదిగా గ్రహించండి” 


విశేషం: ధర్మరాజు సత్యమూర్తి. అందుచేత సామవాక్యాలతో పని సాధించవలె నని తమ్ములకు సూచించాడు. అర్జునుడికి 
అన్నగారి మీద గౌరవమున్నది కాని ఆతడు అన్నగా రంత సాత్తికుడు కాడు. మొదటి సామవాక్యాలు పలికినను చివరకు 
అర్జునుడు చేర్చిన హెచ్చరికలో కొంత అహంకారపూరితమైన ఆత్మప్రత్యయం అంతర్గర్భితంగా ఇమిడి ఉన్నది. అర్జునుడికి 
అసలు కావలసింది - తన శక్తి సామర్థ్యాలు (ప్రదర్శించటం. గంధర్వులతో నెయ్యం, దుర్యోధన బంధవిముక్తి అర్జునుడిదృష్టిలో 
ఆనుషంగికాలే. ధర్మరాజు ఆజ్ఞ గంధర్వులు జవదాటటానికి ఏలు లేదు - అనేమాటలోని యెత్తిపొడుపు గంధర్వులు (గ్రహించక 
పోలే దని వారి ప్రత్యుత్తరమే సాక్ష్యమిస్తున్నది. 


వ. అనిన నతనికి గంధర్వు లిట్లనిరి. 417 
తాత్సర్యం: అనగా అర్జునుడితో గంధర్వులు ఈ విధంగా అన్నారు. 


తే. 'ధర్మజుండు మాకుం బ్రభు(డె? యా ధర్మతనయు । నాజ్ఞ నే మేల యొనరింతు? మనిమిషేంద్రు( 

డొక్కరుండ మమ్ము శాసింప నొడయ' డన్యు । లెందు నెవ్వరైనను భయ మేమి మాకు? 418 
ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; మాకున్‌, ప్రభుండె?= మాకు పరిపాలకుడా?; ఆ ధర్మతనయు+ఆజ్ఞన్‌= ఆ ధర్మరాజు 
యొక్క ఆనతిని; ఏము= మేము; ఏల+ఒనరింతుము?= ఎందుకు ఆచరిస్తాం?; అనిమిష+ఇం(ద్రు(డు= దేవేంద్రుడు; 
ఒక్కరుండు+అ= ఒకడు మాత్రమే; మమ్మున్‌= మమ్మల్ని (గంధర్వులను); శాసింపన్‌= ఆజ్ఞాపించటానికి; ఒడయండు= ఏలిక; 
అన్యులు= ఇతరులు; ఎందున్‌= ఎచటనైనా; ఎవ్వరు+ఐనను= ఎవరైనను; మాకున్‌= మాకు (గంధర్వులకు); భయము+ఏమి?= 
ఏమి భయం? 


తాత్పర్యం: ధర్మరాజు మాకు ప్రభువు కాడు కదా. ఆ ధర్మరాజు ఆనతిని మే మెందుకు పాటించాలి? దేవేంద్రుడు 
ఒక్కడే మమ్మల్ని ఆజ్ఞాపించదగిన ఏలిక. ఇతరులు ఎంతటివారైనా మాకు భయం లేదు. 


వ. అనిన వివ్వచ్చుం డవ్వియచ్చరుల నుపలక్షించి, 'మునుమున్న తెగువకుం జొర నేల? యని ప్రియంబును 
ధర్మంబునుంగా( బలికితి; నెట్లును మీరు సామసాధ్యులరు గాకునికి దోంచుచున్నయది గావున నుగ్రంబయిన 
విగ్రహంబున దుర్యోధను విడిపింతు' నని వారలమీ(ద నిశితవిశిఖప్రకరంబులు ప్రయోగించె; నా గంధర్వులు 
నతనిపై( బటుబాణవర్షంబులు గురిసి; రి ట్లా నలువురకు ననేకగంధర్వశతసహస్రంబులతో నతిఘోరసమరం 
బయ్యె; నందు. 419 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; వివ్వచ్చుండు= అర్జునుడు; ఆ+వియత్‌+చరులన్‌= ఆ గంధర్వులను (ఆకాశంలో 


చరించే వారిని); ఉపలక్షించి= చూచి; మునుమున్ను+అ= మొట్టమొదటనే; తెగువకున్‌= సాహసానికి; చొరన్‌+ఏల= చొచ్చుకొని 
పోనేల; అని= తలచి; ప్రియంబును= ఇంపైనదియును; ధర్మంబునున్‌+కాన్‌= ధర్మమును అయ్యేటట్టుగా; పలికితిన్‌= 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 913 


వచించాను; ఎట్టును= ఏ రీతిగానైనా; మీరు= గంధర్వులైన మీరు; సామ సాధ్యులరు= సామంతో లొంగేవారు; కాక+ఉనికి= 
కానట్టుగా; తోయచున్నఅది= తలపునకు తట్టుతున్నది; కావునన్‌= కాబట్టి; ఉగ్రంబు+అయిన= భయంకరమైన; విగ్రహంబునన్‌= 
యుద్దంలో; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; విడిపింతున్‌= బంధముక్తుడిని కావిస్తాను; అని= అని పలికి; వారలమీ(దన్‌= 
గంధర్వులపై; నిశిత విశిఖ ప్రకరంబులు= వాడిఅయిన బాణాల సముదాయాలు; (ప్రయోగించెన్‌= వేశాడు; ఆ గంధర్వులున్‌= 
ఆ గంధర్వులున్నూ; అతనిపైన్‌= అర్జునుడి మీద; పటు, బాణ, వర్షంబులు= అధికమైన అమ్ముల వానలు; కురిసిరి= 
వర్షించారు; ఇట్టు= ఈ విధంగా; ఆ నలువురకున్‌= ఆ నలుగురికి (అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అనే 
వారికి); అనేక, గంధర్వ, శత సహ(స్రంబులతోన్‌= పెక్కు లక్షల మంది గంధర్వులతో; అతిఘోర సమరంబు+అయ్యెన్‌= 
మిక్కిలి భయంకరమైన యుద్దం జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్పర్యం: అని గంధర్వులు బదులుపలికారు. అంతట అర్జునుడు గంధర్వుల నుద్దేశించి ఇట్లా పలికాడు: 
'మొట్టమొదటనే సాహసానికి దిగటం మంచిది కాదని సామవాక్యాలతో ప్రియంగా ధర్మంగా వివరించి పలికాను. 
కాని, మీరు సామానికి లొంగేవారు కారని తెల్లమైనది. కాబట్టి, భయంకరమైన యుద్దంలో దుర్యోధనుడిని బంధ 
ముక్తుడిని చేస్తాను" అని అర్జునుడు గంధర్వులపై వాడిఅయిన బాణాలను ప్రయోగించాడు. గంధర్వులున్నూ 
అర్జునుడిపై బాణాలవర్షం కురిపించారు. ఈ విధంగా భీముడికి అర్జునుడికి నకులుడికి సహదేవుడికిన్ని లక్షల 
కొలది గంధర్వులతో మిక్కిలి భయంకరమైన పోరాటం కొనసాగింది. ఆ యుద్దంలో. 


తరలము. 
కదిసి యర్జునుతేరు భగ్నముగా నొనర్వ దలంచి పె 
ల్లొదవి ఖేచరకోటి గ్రమ్ముటయుం బురందర నందనుం 
డదయు(డై పదిలక్షలం బ్రకయాగ్నికల్పుల దివ్యులం 
గదనశూరుల నిర్హహించె. బ్రకాండదివ్యశరార్డులన్‌. 420 


ప్రతిపదార్థం: కదిసి= దగ్గరకు చేరి; అర్జును తేరు= అర్జునుడి యొక్క రథం; భగ్నముకాన్‌+ఒనర్చన్‌+తలంచి= విరుగ 
గొట్టటానికి ఊహించి; సెల్లు+ఒదవి= మిక్కిలి పుట్టి; ఖేచరకోటి= ఆకసంలో సంచరించేవారి సముదాయం, గంధర్వులు; 
క్రమ్ముటయున్‌= చుట్టుముట్టటమున్నూ; పురందర నందనుండు= దేవేంద్రుడి కొడుకు, అర్జునుడు; అదయుండు+ఐ= జాలి 
లేనివాడై; ప్రళయ+లఅగ్ని, కల్పులన్‌= ప్రళయ కాలంలోని అగ్నితో సమానులను; దివ్యులన్‌= వేల్పులను; పది లక్షలన్‌= పది 
లక్షల మందిని (10,00,000); కదన శూరులన్‌= యుద్ద వీరులను; (ప్రకాండ, శర+అర్చులన్‌= శ్రేష్టాలున్నూ దేవతా 
సంబంధమైన మహిమకలవియున్నూ అయిన బాణాలయొక్క అన్నిజ్యాలలచేత; నిర్హహించెన్‌= కాల్చివేశాడు. 


తాత్సర్యం: గంధర్వులు, అర్జునుడి రథాన్ని చేరి, చుట్టుముట్టి దానిని భగ్నం చేయటానికి పూనుకొన్నారు కాని 
అర్జునుడు కఠినచిత్తుడై ఆ గంధర్వులను ప్రళయకాలంలోని అగ్నితో సమానులైనవారిని, యుద్దంలో గొప్ప శక్తి 
సామర్థ్యాలు కలవారిని పదిలక్షలమందిని తనయొక్క శ్రేష్టమైన మం(త్రబాణాల అగ్నిజ్వాలలో దగ్ధమయ్యేటట్లు 
చేశాడు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు. ఆర. 4.402 విశేషం. 


914 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహాస్ర గర. 
ఘనకోదందోగ్రమౌర్వీ | క్వణ మఖిలనభో | గహ్వరాభోగభాగం 


బున నాపూర్ణంబుగా ను । బ్బనం గవలు మరు । త్వ్పుత్తుడుం దీవ్రనారా 


చ నితాంతాపాతలీలా | సరభసగతులై । శత్రువీరవ్రజంబుం 
దునుమం దచ్చోణితంబుల్‌ । దొరి(గి మడువులై । తొట్టె నయ్యుద్దభూమిన్‌. 421 


ప్రతిపదార్థం: ఘన, కోదండ+ఉ(గ్ర, మౌర్వీ, క్వణము= గొప్పవైన ధనుస్సునుండి వెలువడిన భయంకరమైన అల్లెత్రాటి ధ్వని; 
అఖిల, నభస్‌, గహ్వర+ఆభోగ, భాగంబునన్‌= సమస్తమైన ఆకాశమనే గుహలోని విశాలమైన స్థలాన్నంతటిని; ఆ పూర్ణంబున్‌+కాన్‌= 
నిండినదికాగా; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; కవలు= జంటబిడ్డలు (నకుల సహదేవులు); మరుత్‌+పుత్తుడున్‌= వాయునందనుడును 
(భీముడును); తీవ్ర, నారాచ, నితాంత, ఆపాత, లీలా, సరభస గతులు+ఐ= తీక్ష్‌ణాలైన బాణాలను ఎల్లప్పుడు ప్రయోగించట 
మనే ఆటలో సంభ్రమంతో కూడిన నడవడిక కలవారై; శత్రు వీరవ్రజంబున్‌= విరోధి యోధుల సముదాయాన్ని; తునుమన్‌= 
ఖండించగా; తద్‌+శోణితంబుల్‌= వారియొక్క అనగా శత్రువీరులయొక్క నెత్తురులు; ఆ+యుద్దభూమిన్‌= ఆ రణరంగంలో; 
తొరింగి= (స్రవించి; మడువులు+ఐ= కాలువలు అయి; తొట్టెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: గొప్పదైన వింటినుండి వెలువడిన భయంకరమైన అల్లైత్రాటిచప్పుడు ఆకాశం అనెడి విశాలమైన గుహలో 
పరిపూర్ణంగా నిండగా, భీముడును నకులసహదేవులును ఉత్సాహంతో విజృంభించి తీవ్రములైన బాణాలను ప్రయోగించే 
ఆటలో సంభమంతో కూడిన నడవడిక కలవారలై విరోధియోధుల సమూహాలను ఖండించారు. ఆ 
యోధులశరీరాలనుండి కారిన నెత్తురుటేరులు ఆ రణరంగంలో (ప్రవహించాయి. 


విశేషం: మహాగస్తగరలోని ్రతిపాదానికీ 22 అక్షరాలుంటాయి. (ప్రతిపాదంలోనూ వరుసగా -స, త, త, న, స, ర, ఈ గ - 
అనే గణాలుంటాయి. 9, 16వ అక్షరాలతో యతిమై(త్రి. ప్రాసనియమం ఉన్నది. శార్దూల వృత్తపాదంలోని మొదటి గురువును 
రెండు లఘువులుగా మారిస్తే మత్తేభ వృత్తమైనట్లే (స్రగ్రరాపాదంలోని మొదటి గురువును రెండు లఘువులుగా మారిస్తే 
మహా(స్రగ్రర పాదమౌతుంది. 


వ. ఇట్లు కౌంతేయులచేతం బీడితులై గంధర్వులు దుర్యోధనాదుల చెట లేమటిక గొనుచు గగనంబునకు 
నెగసి త్రోచిపోవ నుంకించిన నెటింగి సవ్యసాచి రయంబున నతినిబిడబాణజాలంబులం జేసి దిబ్న 
భోమార్గంబులు నీ రంధ్రంబులుగా( గప్పిన నగ్గగనచరులు వలలోనం జిక్కిన పులుంగులుం బోలె బోవ 
నేరక శరపంజరంబునం జిక్కియు నుక్కుసెడక యన్నలువురమీ(ద వివిధాయుధప్రకరంబులు ప్రయోగించిన.422 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ రీతిగా; గంధర్వులు; కౌంతేయుల చేతన్‌= కుంతీకుమారుల చేత; పీడితులు+ఐ= బాధించబడిన 
వారై; దుర్యోధన+ఆదుల చెజులు= దుర్యోధనుడు మున్నగువారియొక్క బంధాలు; ఏమణక= మరపు లేకుండ; కొనుచున్‌= 
పట్టుకొంటూ; గగనంబునకున్‌= ఆకసానికి; ఎగసి= ఎగిరి; త్రోచిపోవన్‌= తప్పించుకొని పోవటానికి; ఉంకించినన్‌= ప్రయత్నించగా; 
ఎజీంగి= తెలిసికొని; సవ్యసాచి= కవ్వడి (రెండు చేతులతో బాణాలు ప్రయోగించే నేర్పరి అర్జునుడు); రయంబునన్‌= 
వేగంగా; అతి, నిబిడ, బాణ జాలంబులన్‌+చేసి= మిక్కిలి దట్టమైన బాణాల సముదాయాలతో; దిబ్బభో మార్గంబులు= 
దిక్‌+నభస్‌+మారగ్గంబులు= దిక్కులు ఆకాశం అనెడి తెరువులు; నీరంధ్రములుగాన్‌= రంధ్రాలు లేనట్టివిగా - అనగా 
మిక్కిలిదట్టంగా; కప్పినన్‌= మూయగా; ఆ+గగన చరులు= ఆకాశాన చరించే ఆ గంధర్వులు; వలలోనన్‌= వలలోపల; 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 915 


చిక్కిన= చిక్కుకొనిన; పులుంగులున్‌+పోలెన్‌= పక్షుల వలె; పోవన్‌నేరక= తప్పించుకొని పోలేక; శర పంజరంబునన్‌= 
బాణాలతో నిర్మించబడిన గూటిలో; చిక్కియున్‌= బంధించబడియు; ఉక్కు+చెడక= బలం నశించక; ఆ+నలువుర మీ(దన్‌= 
ఆ నలుగురిపై (భీమ అర్జున నకుల సహదేవులపై); వివిధ+ఆయుధ, (ప్రకరంబులు= పలురకాలైన పోటుముట్ల సముదాయాలు; 
ప్రయోగించినన్‌= ఉపయోగించగా. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులచేత బాధించబడినవారై గంధర్వులు దుర్యోధనాదులబంధాలను సడలించకుండా 
గట్టిగా పట్టుకొంటూ ఆకసానికి ఎగిరి తప్పించుకొని పారిపోవటానికి ప్రయత్నించటాన్ని అర్జునుడు తెలివితేటలతో 
గుర్తించాడు. అంతట సవ్యసాచి అయిన అర్జునుడు మిక్కిలి దట్టములైన బాణపరంపరలను ప్రయోగించి ఆ 
గగనచారులైన గంధర్వులు తప్పించుకొని ఆకసంలో ఎగిరిపోకుండా దిక్కులను మూసివేశాడు. ఇంక గంధర్వులు 
వలలో చిక్కిన పక్షులవలె చిక్కుపడినప్పటికిని, బలము కోలుపోక పాండవులపై పెక్కురకాలైన పోటుముట్లను 
(ప్రయోగించారు. 


మ. అవి యెల్లం దునుమాడి క్రీడి ఘనరోషాభీలు(డై శాతభ 

ల్లవితానం బడరించినం దలలు డొల్లం గాయముల్‌ మింట నుం 

డి వడిం గుంభిని( గూలంగా రుధిరవృష్టిం గాలువల్‌ వాజంగా 

దివి గంధర్వుల క్రం దడంగె జగ ముద్వేగంబునం బొందంగన్‌. 423 
ప్రతిపదార్థం: అవి+ఎల్లన్‌= గంధర్వులు ప్రయోగించిన పోటుముట్లను అన్నింటిని; తునుమాడి= ఖండించి; క్రీడి= అర్జునుడు; ఘన, 
రోష+ఆభీలు(డు+ఐ= గొప్ప కోపంతో భయంకరుడై; శాత, భల్ల, వితానంబు= పదనైన భల్హాస్తాల సముదాయం (బల్లెముల 
పరంపరలను ఉద్భవింపజేసే అస్త్రాలు భల్లాస్తాలు); అడరించినన్‌= ప్రయోగించగా; తలలు= శీర్ణాలు; డొల్లన్‌= దొరలి (క్రింద 
పడగా; కాయముల్‌= శరీరాలు; మింటనుండి= ఆకసం నుండి; వడిన్‌= వేగంగా; కుంభినిన్‌= భూమిపై; కూలంగాన్‌= (క్రిందికి 
పడగా; రుధిర, వృష్టిన్‌= నెత్తురు వానచేత; కాలువల్‌= కాలువలు (ప్రవాహాలు); పాజంగాన్‌= (ప్రవహించగా; దివిన్‌= ఆకసంలో; 
గంధర్వుల (క్రందు= గంధర్వుల యొక్క సమ్మర్షం; జగము= లోకం; ఉద్వేగంబునన్‌+పొందంగన్‌= వ్యాకులతను చెందేటట్టుగా; 
అడంగెన్‌= తగ్గింది. 


తాత్పర్యం: గంధర్వులు ప్రయోగించిన ఆయుధాల నన్నిటిని, అర్జునుడు కోపంచేత భయంకరుడై భల్దాస్తం 
ప్రయోగించి ఖండించాడు. అంతట గంధర్వుల తలలు డొల్లినాయి. ఆకసంనుండి వారిదేహాలు ఖండించబడి 
వేగంగా భూమిపై పడ్డాయి. నెత్తురువాన కురిసి, రణరంగంలో కాలువలు ప్రవహించాయి. జగత్తు వ్యాకులత 
చెందింది. ఇంక ఆకసంలో గంధర్వుల సమ్మర్హం అణగింది. 


వ. మటియును నర్జునప్రయుక్తం బైన ఆగ్నేయాస్తంబు దావాగ్ని నీరసవిపినంబు దహించు తెబింగున గంధర్వ 
నివహంబు నీటు సేయం దొడంగినం గినిసి చిత్రసేనుండు భీమసేనానుజుమీందం బటు గదాదండంబు 
వైబిన నతండు దాని నేడు తునియలుగా సేయుటయు, గంధర్వరాజు మాయాబలంబున నంతర్దితుం దై 424 

ప్రతిపదార్థం: మణియును= ఇంకను; అర్జున ప్రయుక్తంబు+అయిన= అర్జునుడిచేత ప్రయోగించబడిన; ఆగ్నేయ+అ(స్రంబు= 
థ్‌ జ్‌ ట్‌ జ్‌ 


అగ్నికి సంబంధించిన మం(త్రాయుధం; దావ+అగ్ని= కార్చిచ్చు; నీరస విపినంబున్‌= ఎండిన అడవిని; దహించు తెజుంగునన్‌= 
కాల్చివేసే రీతిగా; గంధర్వ నివహంబున్‌= గంధర్వుల సముదాయాన్ని; నీటు+చేయన్‌+తొడంగినన్‌= బుగ్గిగా మార్చి వేయసాగగా; 


త శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రసేనుండు= గంధర్వరాజు; కినిసి= కోపగించి; భీమసేన+అనుజు మీందన్‌= భీముడి తమ్ముడిమీద - అర్జునుడిపై; పటు, 
గదా, దండంబు= గొప్ప నిడివియెన గదాయుధాన్ని; వైచినన్‌= వేయగా; అతండు= అర్జునుడు; దానిన్‌= ఆ గదను; ఏడు 
తునియలుగా= ఏడుముక్కలుగా; చేయుటయును= ఖండించుటయున్నూ; గంధర్వరాజు= చిత్రసేనుడు; మాయాబలంబునన్‌= 
వంచనతో కూడిన శక్తిచేత; అంతర్జితుండు+ఐ= కనుపించకుండాపోయి. 


తాత్సర్యం: అంతేగాక అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం - ఎండిపోయిన అడవిని అగ్ని దహించే రీతిగా- 
గంధర్వసేనను తగులబెట్టింది. తన సేనలు బుగ్గి కావటంచేత కోపగించి గంధర్వరాజైన చిత్రసేనుడు అర్జునుడిపై 


గొప్ప గదాదండాన్ని విసిరాడు. అర్జునుడు ఆ గదను ఏడు తునియలుగా ఖండించాడు. ఇక చేసేది లేక మాయావి 
అయిన చిత్రసేనుడు కనుపించకుండా మాయమై. 


క. నలువురు పార్టుల నత్యు । జ్వల శరవర్షముల ముంచి జలధరముక్రియం 
బెలుచన గర్జిల్లుచు మొ । క్కలుండయి తన విక్రమంబు6 గడంయు. జూపెన్‌. 425 


ప్రతిపదార్థం: (ఆ చిత్రసేనుడు); నలువురు పార్టులన్‌= నలుగురు కుంతీకుమారులను; అతి+ఉత్‌+జ్వల, శర, వర్షములన్‌= 
ఎంతగానో ప్రకాశించే అమ్ములవానలలో; ముంచి= తడిపి; జలధరము (క్రియన్‌= మేఘంవలె; పెలుచన= గట్టిగా; గర్జీల్హుచున్‌= 
పెను ధ్వని చేస్తూ; మొక్కలుండు+అయి= మిడిసిపడే వాడయి; తన, విక్రమంబు= తనయొక్క శౌర్యం; కడ(కయున్‌= 
పట్టుదలను; చూపెన్‌= (ప్రదర్శించాడు. 


తాత్సర్యం: చిత్రసేనుడు భీమార్జుననకులసహదేవులపై తీవ్రమైన అమ్ములవాన కురిపించి, మేఘంవలె గర్జిస్తూ 
తనపరా(క్రమాన్ని పట్టుదలను ప్రదర్శించాడు. 
ఆ. దాని నుజక యింద్రసూనుండు గాండీవి । శబ్దభేదు లయిన సాయకముల( 

జిత్రసేను సర్వగాత్రంబు భేదించి | యొక్క మాత్రలోన నుడిపె. గడ(క. 426 


ప్రతిపదార్థం: దానిన్‌+ఉజక= దానిని లక్ష్యపెట్టక; ఇంద్రసూనుండు= ఇంద్రుడి కొడుకు; గాండీవి= గాండీవాన్ని ధరించేవాడు- 

అర్జునుడు; శబ్ద భేదులు+అయిన= శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని తునుమాడేవైన; సాయకములన్‌= బాణాలచేత; చిత్రసేను, సర్వ, 
జ యలు యలు యు oa a 

గాత్రంబున్‌= చిత్రసేనుడి శరీరాన్నంతటిని, భేదించి= (బ్రద్దలు కొట్టి; ఒక్క మా(త్రలోనన్‌= ఒక (త్రుటి కాలంలోనే; కడంకన్‌= 

పూనికను; ఉడిపెన్‌= పోగొట్టాడు. 


తాత్సర్యం: కన్నులకు కనుపించకుండ మరుగై, మేఘంవలె గర్జిస్తూ బాణాలు ప్రయోగిస్తున్న చిత్రసేనుడి మాయ 
వ్యర్థం అయ్యేటట్లుగా, శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని భేదించే అమ్ములచేత అర్జునుడు చిత్రసేనుడి శరీరాన్ని తూట్లు 
పడేటట్టు చేసి ఆతడి పూనికను వమ్ము చేశాడు. 


విశేషం: ఒకనాటిరాత్రి అర్జునుడు బాల్యంలో భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది. అయినను అతడు అభ్యాసవశాన 

తినగలిగాడు. అంతట, అట్టే కంటికి కన్సింపక పోయినా, అభ్యాసవశాన అమ్ములతో లక్ష్యాన్ని భేదించవచ్చు నని ఆలోచించి 

బహుళసాధన చేసి శబ్దభేదిసాయకవిద్యను నేర్పాడు. -ఈ కథ మహాభారతం ఆదిపర్వంలో ఉన్నది. 

వ. ఇట్లు నొచ్చి గంధర్వనాయకుండు రణసంరంభంబు విడిచి యర్గునుంజేరంజని తనపొడ సూపి నిలిచిన, 
నవ్వీరుండును నాత్మసఖుం డయిన ఖేచరపతి తెజంగు సూచి సంహృతాస్తుం డయ్యె; వృకోదరాదులును 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 917 


సమరవిరామంబు నొందిరి; వారలందటు(' దమ తమ రథంబుల మీదన యుండి యెండొరుల( గుశలంబు 
లడిగి; రప్పు డర్దునుండు చిత్రసేనున కి ట్లనియె. 427 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నొచ్చి= వెత చెంది; గంధర్వ నాయకుండు= గంధర్వుల నేత, చిత్రసేనుడు; రణ 
సంరంభంబు= యుద్ద సన్నాహం; విడిచి= వదలిపెట్టి; అర్జునున్‌= అర్జునుడిని; చేరన్‌+చని= సమీపించి; తన పొడ చూపి= 
తనరూపు కన్పించి; నిలిచినన్‌= నిలబడగా; ఆ+వీరుండును= ఆ అర్జునుడు కూడా; ఆత్మ, సఖుండు, అయిన= తన 
యొక్క చెలికాడు అయిన; ఖేచరపతి తెజంగు= గంధర్వరాజు తీరు; చూచి= గమనించి; సంహృత+అ|స్రుండు+అయ్యెన్‌= 
ఉపసరహారర చేసిన మం[త్రాయుధాలు కలవాడయ్యాడు (ఆయుధాలను ప్రయోగించటం విరమించాడు); వృకోదర+ఆదులును= 
భీముడు మున్నగువారును; సమర విరామంబున్‌+ఒందిరి= యుద్దాన్ని ఆపారు; వారలు+అందటబున్‌= వారు అందరు 
(చిత్రసేనుడును పాండవులును); తమ తమ రథంబుల మీందన= తమ తేరులపైననే; ఉండి; ఒండొరులన్‌= ఒకరినొకరు; 
కుశలంబులు= యోగక్షేమాలు; అడిగిరి= (ప్రశ్నించారు; అప్పుడు= ఆ సమయంలో; అర్జునుండు; చిత్రసేనునకున్‌= చిత్రసేనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా నొచ్చి, గంధర్వరాజు చిత్రసేనుడు మాయాసంగరాన్ని విరమించి అర్జునుడిదగ్గరికి వచ్చి 
నిజరూపంతో కన్పించాడు. అర్జునుడును అనుగునెచ్చెలిఅయిన చిత్రసేనుడి దుస్థితికి వగచి, అ(స్తప్రయోగాన్ని 
జ యి 

ఉజ్జగించాడు. భీమసేనుడు మున్నగువారుకూడా యుద్దాన్ని విరమించారు. అంతట చిత్రసేనుడును పాండవులును 
తమ తమ రథాలపైననే ఉండి, ఒకరి నొకరు యోగ క్షేమాలు విచారించుకొన్నారు. అర్జునుడు అపుడు చిత్రసేనుడితో 
ఇట్టా అన్నాడు. 
క. “వీరోత్తమ! నీ కిమ్మెయి । వైరము దగునయ్య? కౌరవప్రకరముతో 

గౌరవపతి విడువుము త । ద్దారానుజసుత సమన్వితంబుగ నెమ్మిన్‌.' 428 


ప్రతిపదార్థం: వీర+ఉత్తమ!= శూరులలో శ్రేష్టుడవైనవాడా, ఓ చిత్రసేనా!; నీకున్‌; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; కౌరవ, 
ప్రకరముతోన్‌= కౌరవ సమూహంతో; వైరము= శత్రుత్వం; తగునయ్య?= ఉచితం అగునా?; కౌరవపతిన్‌= కురురాజును 
దుర్యోధనుడిని; తద్‌+దార+అనుజ, సుత, సమన్వితముగన్‌= ఆతడి యొక్క భార్యలతో, తమ్ములతో, పుత్రులతో సహితంగా; 
నెమ్మిన్‌= (ప్రీతితో; విడువుము= వదలిపెట్టుము. 

& ట్రై 


తాత్సర్యం: 'శూరులలో (్రేష్ణుడవైన ఓ చిత్రసేనా! నీకు ఈ రీతిగా కౌరవులసముదాయంతో శత్రుత్వం తగునా? 
కౌరవరాజు అయిన దుర్యోధనుడిని విడిచిపెట్టుము. ఆతనితోపాటుగా, ఆతడి భార్యలను, సహోదరులను సంపప్రీతితో 
బంధముక్తులను చేయుము! 


వ. అనిన నతం డర్డునున కిట్లనియె. 429 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; అతండు= చిత్రసేనుడు; అర్జునునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని అర్జునుడు చిత్రసేనుడికి చెప్పాడు. అంతట చిత్రసేనుడు అర్జునుడితో ఇట్లా బదులు పలికాడు. 
జ జ భా 


సీ, “ఈ దురాత్తుడు మిమ్ము నివ్వనంబున నితాం | తాయాసపీడితు లైనవారి( 
బరమధర్మాత్ముల భార్యాసమేతుల | నపహసింప( దలంచి యరుగుదెంచె; 


sia శ్రీమదాంధ్ర మహాభారతము 


నింతయు నెటి(గి సురేంద్రుండు గలుషించి | యనుజవధూసహాయాన్వితముగ 
బాపవర్తను వీని. బట్టి తెమ్మని నన్ను( । బనిచిన వచ్చితి బార్జ! వినవె; 
౨ థి 


తే. శక్రుపాలికి నిదె కొని చనుచునున్న । వాండ; నీ వింక నొం డన వలదు వినుము ! 
మత్సఖుండవు గావున మత్సరంబు । నలుకయును లేదు నీదెస ననఘ! నాకు”. 430 


ప్రతిపదార్థం: పార్థ!= ఓ అర్జునా! వినవె= వినుము, వినుచుంటివి గదా!; ఈ దురాత్ముండు= ఈ దుష్టుడు దుర్యోధనుడు; 
మిమ్మున్‌= మిమ్ములను (పాండవులను); -ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; నితాంత+ఆయాస, పీడితులు+ ఐనవారిన్‌= 
ఎల్లప్పుడు శ్రమచేత వెతచెందినవారిని; పరమ, ధర్మ+ఆత్ములన్‌= గొప్ప ధార్మికులను; భార్యా, సమేతులన్‌= పెండ్లంతో కలిపి 
ఉన్న వారిని; అపహసింపన్‌+తలంచి= వెక్కిరించ తలపోసి; అరుగుదెంచెన్‌= వచ్చాడు; ఇంతయున్‌+ఎటి(గ= ఈ 
విషయాన్నంతటిని (గ్రహించి; సుర+ఇంద్రుండు= దేవేంద్రుడు; కలుషించి= ఆగ్రహించి; అనుజ, వధూ, సహాయ+అన్వితముగన్‌= 
సోదరులు భార్యలు సాయం చేసేవారితో సహా; పాపవర్తనున్‌= పాపంతో కూడిన నడవడిక కలవాడిని; వీనిన్‌= దుర్యోధనుడిని; 
పట్టి తెమ్ము+అని= బంధించి తీసికొని రమ్ము అని ఆజ్ఞాపించి; నన్నున్‌= నన్ను; పనిచినన్‌= నియోగించగా; వచ్చితిన్‌= 
అరుగుదెంచాను; ఇది+ఎ= ఇదిగో; శక్రు పాలికిన్‌= దేవేంద్రుడి సమక్షానికి; కొని= బంధించి; చనుచున్‌+ఉన్నవాండన్‌= 
వెళ్ళుతున్నాను; ఈవు+ఇంకన్‌= నీవు ఇకమీద; ఒండు= వేరొకటి; అనన్‌వలదు= చెప్పవద్దు; వినుము= నేను చెప్పిన మాటకు 
అంగీకరించుము; అనఘ!= పాపరహితుడా! మత్‌+సఖుండవు= నా చెలికాడవు; కావునన్‌= కాబట్టి; నీ దెసన్‌= నీ యెడల; 
నాకున్‌= నాకు; మత్సరంబు= అసూయ; అలుకయును= కోపమును; లేదు= ఉండదు. 


తాత్సర్యం: నీకు తెలియని విషయాన్ని తెలుపుతున్నాను. సావధానంగా వింటే నీకే తెలుస్తుంది. నీమీద నాకు ఎట్టి 
కోపంగాని అసూయ కాని లేదు. నీవు నాకు ప్రియమిత్రుడవు. ఈ దుర్యోధనుడు దురాత్ముడు. మీరు ఈ అడవిలో 
పలుపాట్టు పడుతుండగా మిమ్ము ఎగతాళి చేయటానికి ఈ ఘోషయాత్ర అనే మిష పెట్టి ఇక్కడికి వచ్చాడు. మీరు 
పరమధర్మాత్ములు. ఈ అడవిలో మీ భార్యతోపాటు కలసి ఉన్న మిమ్ము వెక్కిరించ తలపోయవచ్చునా? ఈ 
సంగతి నంతయు (గ్రహించిన దేవేంద్రుడు ఈ దురాత్ముడిని, ఈ దురాత్ముడి పరివారాన్ని బంధించి తెమ్మని 
నన్ను ఆజ్ఞాపించాడు. నీవు వేరుమాట చెప్పవద్దు. ఈతడిని దేవేంద్రుడి సమక్షంలో నిలుపవలసి ఉన్నది. 


తే. అనిన నర్దును. డతని కిట్లనియె 'నీ సు। యోధనుండు మాకు వినుము సహోదరుండు 
గాన యీతని విడుచుట కర్ణ; మిదియ । ధర్మజున కెంతయును ప్రమోదంబు సేంత. 431 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చిత్రసేనుడు పలుకగా; అర్జునుండు; అతనికిన్‌= చిత్రసేనునకు; ఇట్టు+అనియెన్‌; వినుము= 
ఆలకింపుము; ఈ సుయోధనుండు; మాకున్‌= మాకు (మా పాండవులకు); సహోదరుండు= సోదరు(డు; కాన= కావున; 
-ఈతనిన్‌= ఈ దుర్యోధనుడిని; విడుచుట= వదలటం; కర్ణము= చేయదగిన పని; ఇది+అ=ఇదియే; ధర్మజునకున్‌= 
ధర్మరాజుకు; 'ప్రమోదంబు+చేంత= ఆనందం చేకూర్చటం. 


తాత్పర్యం: అర్జునుడు చిత్రసేనుడితో ఈ విధంగా వచించాడు: “ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడైనను ఇతడు 
మాకు సోదరు(డు”. ఆలకింపుము. ఇతడిని నీవు విడిచిపెట్టటమే చేయదగిన పని. ఏలన, అదియే ధర్మరాజుకు 
ఆనందాయకమైన పని. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 919 


చ. అమరవరేణ్యు పన్సయిన, నావల యెయ్యది యైన, నిప్లు ధ 
ర్మ్యమహితు(డైన ధర్మజుసమక్షమునం దెటి(గించి, యాత డే 
క్రమమున నెద్ది సెప్పె నది గైకొని చేయుము; నీవు మత్తియా 
ర్థము చనుదెమ్ము' నావుడును దాని కొడంబడి చిత్రసేను(డున్‌. 432 


ప్రతిపదార్థం: అమర వరేణ్యు పన్సు+అయినన్‌= దేవతలలో శ్రేష్టుడు అయిన ఇంద్రుడి ఆజ్ఞ అయినప్పటికి; ఆవల= 
తదుపరి; ఏ+అది= ఏది; ఐనన్‌= అయినను; ఇప్టు= ఈ సమయంలో; ధర్మ, మహితు(డు+ఐన= ధర్మంచేత గొప్పవాడయిన; 
ధర్మజు సమక్షమునందున్‌= ధర్మరాజు మోల; ఎటింగించి= తెలిపి; ఆతండు= ధర్మరాజు; ఏ |క్రమమునన్‌= ఏ వరుసలో; ఎద్ది= 
ఏది; చెప్పెన్‌= చెప్పినాడో; అది= దానిని; కైకొని= అంగీకరించి; నీవు= నీవు; చేయుము= ఆచరింపుము; మత్‌+(ప్రియ+అర్థము= 
నా ప్రీతి కొరకై; చనుదెమ్ము= రమ్ము; నావుడును= అని చెప్పగా; దానికిన్‌= ఆ మాటకు; ఒడంబడి= అంగీకరించి; చిత్రసేనుం 
డున్‌= చిత్రసేనుడుకూడా. 


తాత్సర్యం: అది దేవేంద్రుడి ఆజ్ఞయే కావచ్చును. తరువాత ఏదైనా కావచ్చును. ముందుగా ఇపుడు చేయవలసిన 
పని- మనం ధర్మరాజువద్దకు వెళ్ళి, ఆయనకు అంతయు చెప్పి, ఆయన ఎట్టా నిర్ణయిస్తే ఆ విధంగా నడచుకొనవలెను. 
ముందు నీవు నా ట్రీతికొరకు ధర్మరాజుకడకు రమ్ము' అని అర్జునుడు పలికాడు. అందుకు చిత్రసేనుడు 
సమ్మతించాడు. 


చిత్రసేనుడు ధర్మరాజునొద్దకు వచ్చి దుర్యోధను విడిచిపెట్టి పోవుట (సం. 3-235-11) 


వ. వారలుం దాను ధర్మజుకడకుం జనిన, నయ్యజాతశత్రుండు చిత్రసేను నతిప్రియంబునం బూజించి, 
“మహాత్మా! యీ సుయోధనుండు సానుజామాత్యుం డయి మీచేత వధియింపం బడకునికి మేలయ్యె; మీ 
కారణంబున మా వంశంబునకు కొండొకహాని వొంద దయ్యె; వీ డెట్టి యపరాధంబు సేసినను, 
నదియంతయు సహించి మాకుంగా వీని విడువవలయు' నని ప్రార్థించిన, నతం 'డట్ల కాకి యని 


దుర్యోధనాదుల నందటి విడిచి పాండుపుత్తుల నామంత్రణంబు సేసి, దివంబున కరిగి తత్ర్రకారంబు 


సకలంబును నింద్రునకు నివేదించిన, నింద్రుండును సమరనిహతు లయిన గంధర్వుల నమృతవృష్టిం జేసి 
బ్రదికించె; నిట యుధిష్టిరుండును ధార్త రాష్తునకు బంధమోక్షణంబు గావించి వాని కిట్లనియె. 433 


ప్రతిపదార్థం: వారలున్‌= వారూ (భీమార్జున నకుల సహదేవులును); తానున్‌= చిత్రసేనుడును; ధర్మజు కడకున్‌= ధర్మరాజు 
సమక్షానికి; చనినన్‌= వెడలగా; ఆ+అజాత శత్రుండు= శత్రువులు లేనట్టివాడు ఆ ధర్మరాజు; చిత్రసేనున్‌= చిత్రసేనుడిని; 
అతి ప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; పూజించి= అర్చించి; మహా+ఆత్మా!= మహానుభావుడ వైన ఓ చిత్రసేనా!; ఈ 
సుయోధనుండు= ఈ దుర్యోధనుడు; స+అనుజ+అమాత్యుండు+అయి= తమ్ములతోడను మం(త్రులతోడను కూడినవాడై; 
మీచేతన్‌= గంధర్వుల చేత; వధియింపంబడకునికి= సంహరింపబడకపోవడంవలన; మేలు+అయ్యెన్‌= శుభం జరిగింది; మీ 
కారణంబునన్‌= మీ మూలాన; మా వంశంబునకున్‌= మా కుటుంబ కూటమికి; కొండొక హాని= ఒక కీడు; పొందదు+అయ్యెన్‌= 
పొందలేదు; వీండు= ఈ దుర్యోధనుడు; ఎట్టి= ఎటువంటి; అపరాధంబు= నేరం; చేసినను= ఒనరించినప్పటికీ; అది+అంతయున్‌= 
అది సమస్తం; సహించి= ఓర్చి; మాకున్‌+కాన్‌= మా కొరకుగా; వీనిన్‌= దుర్యోధనుడిని; విడువ వలయును= విడిచి 
పెట్టనగును; అని= చెప్పి; (ప్రార్థించినన్‌= వేడుకొనగా; అతండు= అతడు (చిత్రసేనుడు); అట్టు+అ+కాక= ఆ విధంగానే 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


జరుగుగాక; అని= అని చెప్పి; దుర్యోధన+ఆదులన్‌= దుర్యోధనుడు మున్నగువారలను; అందణన్‌= అందరిని; విడిచి= 
వదలిపెట్టి; పాండుపు'త్రులన్‌= పాండునందనులను; ఆమం(త్రణంబు+చేసి= వీడ్కొని; దివంబునకున్‌= స్వర్గానికి; అరిగి= 
వెడలి; తద్‌+(ప్రకారంబు= ఆ విధమును; సకలంబున్‌= అంతటిని; ఇంద్రునకున్‌= వేలుపుల దొరకు; నివేదించినన్‌= 
విన్నవించగా; ఇం(ద్రుండును= దేవేంద్రుడును; సమర, నిహతులు+అయిన= యుద్దంలో చంపబడిన; గంధర్వులన్‌= గంధర్వులను; 
అమృతవృష్టిన్‌+చేసి= అమృతపు వాన కురిపించటం చేత; బ్రదికించెన్‌= పునర్జీవితులను చేశాడు; ఇట= ఇచట; యుధిస్టిరుండును= 
ధర్మరాజును; ధార్తరాష్టునకున్‌= ధృతరాష్ట్రుడి కొడుకగు దుర్యోధనుడికి; బంధ మోక్షణంబు+కావించి= కట్టువిప్పించి; 
వానికిన్‌= దుర్యోధనునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాండవులు చిత్రసేనుడు కలిసి ధర్మనందనుడి దగ్గరకు వెళ్ళారు. ఆ అజాతశత్రుడు చిత్రసేనుడిని 
స్వాగతమర్యాదలతో మన్నించి 'మహానుభావా! ఈ దుర్యోధనుడు మాకు సోదరుడు. మా అదృష్టంవలన ఈతడు, 
ఈతని భార్యలు, తమ్ములు, అమాత్యులు, మీచేత సంహరించబడక సజీవులై ఉన్నారు. మీరు దయ చూపుటచేత 
మాకుటుంబానికి కీడు కలుగలేదు. మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు ఈతడు 
ఎట్టి అపచారం చేసినా మన్నించి, మాయందు దయచూపి ఈతడిని విడిచిపెట్ట వేడికోలు' అని అన్నాడు. ధర్మరాజు 
మాటలు కాదనలేక చిత్రసేనుడు దుర్యోధనాదులను విడిచిపెట్టి పాండునందనుల వీడ్కొని స్వర్గానికి పోయి, జరిగిన 
వృత్తాంతం అంతటిని దేవేంద్రుడికి విన్నవించాడు. ఇంద్రుడు అమృతవర్షం కురిపించి యుద్దంలో మరణించిన 
గంధర్వులను బ్రదికించాడు. ఇట ద్రైతవనంలో ధృతరా[ష్టసూనుడైన దుర్యోధనుడికి బంధమోక్షణం చేసి, ధర్మరాజు 
అతడితో ఇట్టు పలికాడు. 


ఉ.  'ఎన్నయడు నిట్టి సాహసము లింక నొనర్వకు మయ్య! దుర్దనుం 
డన్నున సాహసక్రియలయందు. గడంగి నశించు; గావునం 
గ్రన్నన తమ్ములన్‌ దొరల. గైకొని యిమ్ముల. బొమ్ము వీటికిన్‌; 
సన్నుత! దీని కొండొకవిషాదము. బొందకుమీ మనంబునన్‌.' 434 


ప్రతిపదార్థం: ఎన్నండున్‌= ఎపుడును; ఇట్టి= ఇటువంటి (ఇంతటి పరాభవానికి దారితీసే); సాహసములు= తెగువలు; ఇంకన్‌= 
ఇక మీద (ఏదో తెలియక దురహంకారంతో ఈ పని చేశావు; ఇకమీద భవిష్యత్కాలంలో మాత్రం జాగరూకత వహించేది. 
బుద్ది తెచ్చుకొనేది); ఒనర్పకుమయ్య= నాయనా చేయకుము; దుర్దనుండు= చెడ్డవాడు; అన్నునన్‌= ఒడలెరుగక; సాహస 
క్రియల అందున్‌= తెగువతో కన్నుమిన్ను కానని పనులందు; కడంగి= పూనిక వహించి; నళించున్‌= నాశనం చెందుతాడు; 
కావునన్‌= కాబట్టి; (క్రన్నన= శీఘ్రంగా; తమ్ములన్‌= అనుజులను; దొరలన్‌= సామంత (ప్రభువులను; కైకొని= వెంట నిడుకొని; 
ఇమ్ములన్‌= సంట్రీతితో; వీటికిన్‌= (రాజధాని) నగరానికి; పొమ్ము; సన్నుత= సత్‌+నుత!= మంచివారిచేత పొగడబడినవాడా! 
ఓ దుర్యోధనా!; దీనికిన్‌= ఇపుడు ఈ విధంగా జరిగిన అవమానంవలనకలిగే; ఒండొక విషాదమున్‌= ఒకానొక (గాఢమైన) 
దుఃఖం; మనంబునన్‌= మనస్సులో; పొందకుము= అనుభవించకుము. 


తాత్పర్యం: నాయనా! దుర్యోధనా! ఎప్పుడైనాసరే ఇటువంటి పరాభవాన్ని చేకూర్చే సాహసకృత్యాలకు ఒడిగట్టకుము. 
ఇపుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇకమీద భవిష్యత్కాలంలోనైనా బుద్ది కలిగి ప్రవర్తించుము. దుర్దనుడు 
దురభిమానంతో తన అంతరం ఎదిరి గొప్పతనం తెలియక కన్నుమిన్నుకానక సాహసానికి కడంగి నశిస్తాడు. 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 921 


జా(గత్త సుమా! ఇక శీఘ్రంగా తమ్ములను దొరలను గైకొని నీ రాజధాని నగరానికి వెడలుము. మంచివారిచేత 
పొగడబడినవాడా! ఇట్టి అవమానం జరిగినందుకు, ఎటువంటి దుఃఖాన్ని నీ మనస్సులో అనుభవించవద్దు. 


విశేషం: ఎజ్జన మహాకవి వ్రాసిన పద్యాలలో ఇది తలమానికం. ఎల్టాపగ్గడ కవితాళిల్సానికి ఈ పద్యం సమ్యగుదాహరణంగా 
ఎన్నదగింది. “రమణీయార్హ |ప్రతిపాదకః శబ్దః కావ్యమ్‌” అని రసగంగాధరకర్త శ్రీ జగన్నాథ పండితరాయల నిర్వచనం చొప్పున 
ఈ పద్య మొక్కటే ఒక మహాకావ్యసదృశం. ఇందు నన్నయ్యను దలపించే ప్రసన్నకథా కవితార్థ యుక్తి అక్షర రమ్యత, 
నానారుచిరార్గ సూక్తులు ఉన్నవి. తిక్కన మహాకవిని తలపింపచేసే “సంభాషణ చారిమ” సజీవ పాత్ర చిత్రణమున్నూ 
ఉన్నాయి.” వాక్యం రసాత్మకం కావ్యమ్‌” అన్నట్టు రసభావ నిరంతరాలైన వాక్యాల సంపుటం ఈ పద్యం. “అల్ఫాక్షరముల 
అనల్ఫార్థ రచన”కు ఈ పద్యం ఉత్తమోత్తమోదాహరణం. ప్రతివాక్యంలో వెల్లివిరిసే మనోహర భావగుంఫనమే కాక వాక్యాంతరాలలో 
జూలువారే వ్యంగ్య వైభవం- అర్జాంతర స్ఫూర్తి సహృదయ హృదయైక వేద్యం. ఈ పద్యంలో వ్యంగ్యగర్భితంగా స్ఫురించే 


అంతరార్జాంతరాలు హృదయంగమాలు. 


(1) ఎన్నడూ ఇట్టి సాహసాలు ఇకపై ఒనర్సకు మయ్య. ఇకమీద ఇట్టి దుస్సాహసాలు చేయకుము- అనగా ఇంతకుపూర్వం 
దుర్యోధనుడు ఎన్నో చేసినట్లే కదా! అయితే ఇప్పుడు పాపం (బద్దలైంది. 


(2) ఇట్టి సాహసములు- ఇటువంటి సాహసాలు. వీటికే అతడు సద్యఃఫలం అనుభవించాడు. దుర్యోధనుడిచేత 
అద్దం పెట్టాడు “మెత్తని పులి” ధర్మరాజు. ఆతడు తన మొగం అందులో చూచుకొనవచ్చును. అల మతి విస్తరేణ. 


(3) _ దుర్దనుడు సాహసక్రియలయందు నశిస్తాడని ధర్మరాజు చేసిన హెచ్చరిక దుర్యోధనుడికి అనుభవ సద్యః 


సిదం. 
ఠా 


(4) 1కన్నన తమ్ములం దొరలలైకొని యిమ్ముల( బొమ్ము వీటికిన్‌.” నాయనా దుర్యోధనా! ఇక్కడ నీవు 
పొందిన అవమానం నీ రాజధానిలోని వారలకు తెలియదు కదా. ఈ పరాభవాన్ని దులుపుకొని, ఏమియు జరుగనట్టుగా 
తిరిగి పొమ్ము అన్నాడు ధర్మరాజు. అనగా, 'ఏమి మొగం పెట్టుకొని తిరిగి నీవు రాజధానికి పోగలవు?' అనే 
ఎత్తిపొడుపు ఇందులో అంతర్గర్భితం. 


(5) 'సన్నుతి అనే సంబోధనం నెత్తిమీదసుత్తితో మొత్తిన ఎత్తిపొడుపు. 


(6) ఇంత అవమానం జరిగింది కావున 'కొండొకి విషాదం పొందకుమీ మనంబునన్‌. ఇది దుర్యోధనుడికి 
విషాద సన్నివేశంగాక మరేమి. అది “కొండొక” విషాదమా? నిలువెల్ల దహించే దుర్భరమైన అవమానాన్ని కాదా? 
ధర్మరాజు చిచ్చరపిడుగు కాదు చలిపిడుగు. గంధర్వుల బాణాలకు ధర్మరాజు మెత్తనిపలుకుల కున్న పదను 
ఉన్నదా? ధర్మరాజు పెట్టిన సున్నితమైన చీవాట్టు దుర్యోధనుడిని ఆపాదమస్తకం దహించి వేసినవి. శీఘ్రంగా 
దుర్యోధనుడు రాజధానికి తరలిపోలేకపోయాడు. ధర్మరాజు చేసిన హెచ్చరిక దుర్యోధనుడికి (ప్రాయోపవేశానికి 
పూర్వరంగాన్ని తీర్చిదిద్దిన నాటకీయ (ప్రస్తావనయే. గంధర్వులు చేసింది ఏమున్నది? దుర్యోధనుడిని ఓడించి 
బంధించారు. అర్జునుడి చేతిలో ఓడిపోయి దుర్యోధనుడిని వదలిపెట్టిపోయారు. ధర్మరాజు చేసింది మహోపకారం 
ఏమున్నది? ధర్మరాజు సుకుమార సుందరంగా చేసిన పని దుర్యోధన తేజోవధ. 


922 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిబుద్ది సెప్పి వీడ్కొలిపిన, నతండును దీనాననుం డగుచుం జనియె; ననుజసహితుండయిన ధర్మతనయు 
ధార్మికత్వంబు ధౌమ్యాది భూసురులును దదాశ్రమవాసు లయిన మహామునులును బహువిధంబులC 
బ్రస్తుతించి రని వైశంపాయనవర్ణితం బయిన కథావిశేషంబు సవిస్తరంబుగా. 435 

ప్రతిపదార్థం: అని= అని పలికి; బుద్ది+చెప్పి= హితోపదేశం చేసి; వీడ్కొలిపినన్‌= ఆ మం(త్రణం చేసి పంపగా; అతండును= 
దుర్యోధనుడును; దీన+ఆననుండు+అగుచున్‌= దర్పం తరిగిన మొగం కలవాడై; చనియెన్‌= వెళ్లాడు; అనుజ సహితుండు= 
తమ్ములతో కూడినవాడు; అయిన= ఐన; ధర్మతనయు, ధార్మికత్వంబు= ధర్మనందనుడి యొక్క ధర్మశీలాన్ని; ధౌమ్య+ఆది, 
భూసురులును= ధౌమ్యుడు మున్నగు విప్రులును; తద్‌+ఆ(శ్రమ వాసులు+అయిన= పాండవుల యొక్క ఆ(శమంలో 
నివసించే; మహా, మునులును= గొప్ప బుషులును; బహు విధంబులన్‌= పెక్కు భంగుల; (ప్రస్తుతించిరి= పొగడారు; అని= 
అని చెప్పి; వైశంపాయన, వర్లితంబు+అయిన= వైశంపాయనుడిచేత వర్షించబడినట్టి; కథావిశేషంబు= పేర్కొనదగిన కథ; 
సవిస్తరంబుగాన్‌= విరివి అయిన అంశాలలో కూడినట్టిదిగా. 


తాత్పర్యం: దుర్యోధనుడిని ఆ విధంగా మందలించి హితోపదేశం చేసి ధర్మనందనుడు వీడ్కొలిపాడు. దుర్యోధనుడు 
దర్పం తరిగి తేజోహీనుడై మొగం వంచుకొని వెడలిపోయాడు. ధౌమ్యుడు మున్నగు విప్రులున్నూ ఆశ్రమంలో 
నివసించే మహర్షులున్నూ ధర్మనందనుడియొక్కయు అతడి తమ్ములయొక్కయు ధర్మశీలాన్ని ప్రశంసించారు. 
అది వైశంపాయనమహర్షి వర్షించి చెప్పిన కథావిశేషం. విరివి అయిన అంశాలతో కూడింది. 


క. రాజకులతిలక! భువన వి । రాజిత సితకీర్తి! దివిజరాజవిభవ! ని 

ర్వ్యాజ పరాక్రను! సకల ధ । రాజన సంపూజ్య! ధర్మరక్షణ దక్షా! 436 
ప్రతిపదార్థం: రాజ, కుల, తిలక!= రాజులవంశంలో [శ్రేష్టుడవైనవాడా!; భువన, విరాజిత, సిత, కీర్తి= లోకంలో వెలుగొందిన 
తెల్లని యశస్సు కలవాడా!; దివిజ, రాజ, విభవ!= దేవేంద్రుడివంటి ఐశ్వర్యం కలవాడా!; నిర్వాజు, పరా(క్రమ!= కారణం లేని 


అనగా సహజసిద్దమైన శౌర్యంకలవాడా!; సకల, ధరా, జన, సంపూజ్య!= అందరు భూ(ప్రజలచేత అర్చించబడేవాడా!; ధర్మ, 
రక్షణ, దక్షా!= ధర్మాన్ని కాపాడే శక్తి కలవాడా! 


తాత్సర్యం: రాజులలో శ్రేష్టుడైనవాడా! లోకంలో వెలుగొందిన తెల్లని యశస్సు కలవాడా! దేవేంద్రుడితో సమానమైన 
ఐశ్చర్యం కలవాడా! సహజమైన పరాక్రమం కలవీరుడా! సమస్తభూ(ప్రజలచేత అర్భించబడేవాడా! ధర్మాన్ని కాపాడటంలో 
సామర్థ్యం కలవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: (1) ఈ పద్యం ఆశ్వాసాంతంలోని సంబోధనం. ఇందులోని సంబోధనలు అన్నియు కృతిపతి అయిన రాజరాజ 
నరేంద్రుడికి అన్వయింబేవి. (2) నన్నయ్య మహాకవి తన ఆంధ్రమహాభారతాన్ని శ్రీ రాజరాజ నరేంద్రుడికి అంకితమిచ్చాడు. 
(3) ఈ ఆశ్వాసాన్ని ఈ ఆశ్యాసాంత పద్యాలను వ్రాసింది ఎజ్జన. అయినప్పటికి తాను ఆరణ్యపర్వశేషాన్ని నన్నయ్యపేరుమీదనే 
పూరించాడు కాబట్టి ఆశ్యాసాంతసంబోధనలను కృతిపతి అయిన రాజరాజనరేం(ద్రుడినే ఉద్దేశించి వ్రాశాడు. 
స్రగ్విణి. 

సర్వలోకాశ్రయా! సౌమ్యభావోదయా! నిర్వికారాక్ళతీ! నిత్యసత్యోన్నతీ! 

గర్వితోద్యద్దుజాకల్ప! కల్పోల్లస | తృ్సర్వసర్వంసహాచక్ర! చక్రాయుధా! 437 


ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము 923 


ప్రతిపదార్థం: సర్వ,లోక+ఆ(శ్రయా!= సమస్త లోకాలకు అండ అయినవాడా!; సౌమ్య, భావ+ఉదయా!= సాత్మికమైన ఆలోచనల 
ఆరంభం కలవాడా!; నిర్వికార+ఆకృతీ!= నిర్వికారమైన ఆకారం కలవాడా!; నిత్య, సత్య+ఉన్నతీ!= ఎల్లప్పుడును నిజాన్ని 
పాటించే గొప్పతనం కలవాడా!; గర్విత+ఉద్యత్‌+భుజ+ఆకల్ప!= మదించినవారికి (ప్రకాశించే పరాక్రమాన్ని పన్నెడివాడా!; 
గర్వితులను అణచే పరాక్రమ(ప్రకర్ష కలవాడా!; కల్ప+ఉల్లసత్‌+సర్వ, సర్వంసహాచ[క్ర!= న్యాయ (ప్రకారం వెలుగొందే 
సమస్తభూమండలం కలవాడా!; చక్ర+ఆయుధా!= నారాయణమూర్తీ! 


తాత్సర్యం: సర్వలోకాలకు అండ అయినవాడా! (ప్రశాంతమైన గంభీరమైన ఆకారం కలవాడా! ఎల్లప్పుడున్నూ 
నిజాన్ని పాటించటంచేత ఏర్పడిన గొప్పతనం గలవాడా! మదించినవారిని అణచగలిగిన పరా(క్రమ(ప్రాభవం కలవాడా!; 
న్యాయం ప్రకారం యావద్భూమండలాన్ని పరిపాలించేవాడా!; విష్ణుమూర్తీ! ఓ రాజరాజనరేం(ద్రా! 


విశేషం: (1) చాళుక్యులు, శ్రీ రాజరాజనరేం(ద్రుడి వంశస్థులు “లోకాశయ” - “జనాశయ” బిరుదాంకితులు. “రాజనారాయణ” 
బిరుదాంకితులు. ఈ పద్యంలోని సర్వలోకా(శ్రయా - చక్రాయుధా సంబోధనలు బిరుదనామ సూచకాలు. (2) (స్రగ్విణీ 
వృత్తంలోని ప్రతిపాదంలో వరుసగా నాలుగు రగణాలుంటాయి. 7వ అక్షరం యతిమై(త్రి స్థానం. ప్రాస నియమం ఉన్నది. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయ్యభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబున. బతివ్రతా 
చరిత్రంబును, ధర్మవ్యాధుండు గౌశికునకు. బరమధర్మం బెఖింగించుటయు, నగ్నివంశానుకీర్తనంబును, 
గుమారోత్పత్తియు, సత్యాద్రౌపదీ సంవాదంబును, బాండవులు ద్వైతవనంబునకుం జనుటయు, ధృతరాష్ట్ర 
వాక్యంబులును, దుర్యోధనాదుల దుర్మంత్రంబున ఘోషయాత్రయు6 గౌరవ గంధర్వ యుద్దంబును, 
దుర్యోధనాదులు గంధర్వులచేతం బట్టువడుటయు, నర్జునుండు వారల విడిపించుటయు నన్నది పంచమా 
శ్వాసము. 438 


తాత్సర్యం: ఇది ఉత్తమ కవులందరిచేత కీర్తించబడిన నన్నయభట్టుచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని 
ఆరణ్యపర్వంలో పతివ్రతా చరిత్రమున్నూ, ధర్మవ్యాధుడు కౌశికుడికి ఉత్తమధర్మాన్ని బోధించటమున్నూ, అగ్నివంశాన్ని 
కీర్తించటమున్నూ, కుమారస్వామి పుట్టుకయున్నూ, సత్యాద్రౌపదీ సంవాదమున్నూ, పాండవులు ద్వైతవనానికి 
వెళ్లటమున్నూ, ధృతరాష్ట్రుడి వాక్యాలున్నూ, దుర్యోధనుడు మొదలైనవారి దురాలోచనమున్నూ, ఘోషయాత్రయున్నూ, 
కౌరవ గంధర్వ యుద్దమున్నూ, దుర్యోధనుడు మొదలైనవారు గంధర్వులచేత యుద్దంలో పట్టుబడటమున్నూ, 
అర్జునుడు వారిని విడిపించటమున్నూ అనే అంశాలతో కూడిన అయిదవ ఆశ్వాసం. 


-ఆరణ్యపర్వంలో పంచమాశ్వాసం సమాప్తం :- 


పాల యా యా 
PIP 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరణ్యపర్వము -షష్టాశ్వాసము 


శ్రీలలితమూర్తి ! సుమహ ! చ్చాళుక్యవరేణ్య ! పుణ్యచారిత్ర ! విచి 


త్రాలంకారోజ్జ్వల కవి । తాలాపకలాప ! సంతతానందమతీ! 1 
ప్రతిపదార్థం: శ్రీ, లలితమూర్తి!= సిరిసంపదలచేత మనోహరమైన ఆకృతికలవాడా!; సుమహత్‌+చాళుక్య, వరేణ్య!= మిక్కిలి 


గొప్పదైన చాళుక్య వంశంలో (శ్రేష్టుడవైనవాడా!; పుణ్యచారిత్ర!= పవిత్రమైన (ప్రవర్తన కలవాడా!; విచిత్ర+అలంకార+ఉత్‌+జ్వల, 
కవితా+ఆలాప, కలాప!= మిక్కిలి అచ్చెరువు కలిగించే అలంకారాలచేత వెలుగొందే కవిత్వ భాషణమనెడి భూషణం కలవాడా!; 
సంతత+ఆనంద, మతీ!= ఎల్లప్పుడూ సంతోషంతో కూడిన బుద్ది కలవాడా!; ఓ రాజరాజనరేంద్రా! 


తాత్సర్యం: సిరిచేత తులదూగే మనోహరమైన రూపం కలవాడా!; ఓ రాజరాజనరేంద్రా! చాళుక్యరాజులలో ్రేష్టుడా! 
పవిత్రమైన నడవడి కలవాడా! చిత్రవిచిత్రాలైన అలంకారాలతో వెలుగొందే కవిత్వ భాషణమనెడి భూషణం కలవాడా! 
నిత్యసంతుష్టమతీ! 


విశేషం: 1. ఎప్పుడో ఎజ్జనకు సుమారు రెండువందల సంవత్సరాలకు ముందు వేంగీమండలాన్ని ఏలినవాడు రాజరాజ 
నరేంద్రుడు. అతడు శ్రీమదాంధ్రమహాభారత కృతిపతి. ఆనాడు కృతికర్త నన్నయభట్టు. ఈనాడు ఈకృతికర్త ఎజ్జాప్రెగ్గడ. 
అయినను ఎజ్జన శ్రీ రాజరాజనరేంద్రుడినే కృతిపతిగా మన్నించి తాను ఆరణ్యపర్వశేషాన్ని నన్న్మయపేరుమీదనే వ్రాసి 
ప్రకటించటం ఇందలి విశేషం. ఈ సంబోధనలు అన్నీ అలనాటి ఆరాజరాజనరేంద్రుడికే అన్వయిస్తాయి. కృతిపతి కావ్యానికి 


ప్రథమ (ప్రధాన(శోత అనే సాహితీసంప్రదాయాన్ని నన్నయనుండి నేటివరకును తెలుగుకవులు పాటిస్తున్నారు. 


దుర్యోధనుని విషాదము (సం. 3-236-1) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జిప్పె; నట్లతిమానుషంబైన యర్షునుపరాక్రమంబును, 
నత్యంతదైన్యాస్పదం బగు దుర్యోధనువరాభవంబును, ధర్మజదయయు నాకర్లించి, విన్మయ 

కన్నూ ణ 
జుగుప్పాకలితమానసుం డగుచు జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథకుడు (పౌరాణికుడు అయిన ఉ(గ్రశ్రవసుడు); శౌనక+ఆది+మహామునులకున్‌= 
శౌనకుడు, మున్నగుగొప్ప మునులకు; చెప్పెన్‌= వచించాడు; అట్టు= ఆ రీతిగా; అతిమానుషంబు+ఐన= మనుజులశక్తికి 
మించింది అయిన; అర్జును, పరా[క్రమంబును= అర్హునుడియొక్క శౌర్యాన్ని; అతి+అంత+దైన్య+ఆస్పదంబు+అగు= 
మిక్కుటమైన దర్పాన్ని కోలుపోయినట్టిస్టితికి నెలవైన; దుర్యోధను, పరాభవంబును= దుర్యోధనుడియొక్క అవమానాన్ని; 
ధర్మరాజు దయయున్‌= ధర్మరాజు చూపిన జాలియు; ఆకర్షించి= విని; విస్మయ, జుగుప్పా+కలిత మానసుండు+అగుచున్‌= 
అచ్చెరువు, రోత కలిసిన మనస్సు కలవాడు జౌతూ; జనమేజయుండు= జనమేజయమహారాజు; వైశంపాయనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 925 


తాత్సర్యం: మహాభారతకథను ఉ(గ్రశ్రవసుడు శౌనకుడు మున్నగు మహామునులకు చెప్పాడు. ఆ విధంగా మనుజులశశ్తిని 
అతిక్రమించిన అర్జునుడియొక్కశౌర్యం, మిక్కిలిదైన్యంతో కూడిన దుర్యోధనుడి అవమానం, ధర్మరాజు ప్రదర్శించిన 
జాలినిగురించి ఆకర్షించి, జనమేజయుడు అచ్చెరువు రోత పెనగొన్న చిత్తంతో వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. షష్టాళ్యాసం మొదట గల ఈవాక్యం పంచమాశ్వాసంలోని తుదిపదంతో - 'సవిస్తరముగా' అనే దానితో 
అన్వయిస్తున్నది. 2. మహాభారతకథను వైశంపాయనుడు జనమేజయుడికి సర్పయాగసందర్భంలో వినిపించాడు. జనమేజయుడు 
అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి పౌత్రుడు. పరీక్షిత్తుకు కొడుకు. 3. జనమేజయుడికి 'విస్మయము' - 'జుగుప్పు 
కలిగాయి. జుగుప్స బీభత్సరసానికి స్థాయిభావం. విస్మయం= అద్భుతం - నవరసాలలో ఒకటి. అర్జునుడి పరాక్రమానికి 
విస్మయం, దుర్యోధనుడి పరాభవానికి జుగుప్పు. అవిక్రమం. 
చ.  'అనిశము( బాండుపుత్తులకు నప్రియకార్యము రోయునట్టి దు 

ర్ల్హునుండు సుయోధనుం డటులు శత్రులచే నవమానితుండు( బే 

ర్లినకృప నొప్పుచున్న కురుసింహులచేత విమోక్షితుండు నై 

మనమున లజ్జ లేక మునిమండన! యెమ్మెయి నేంగె వీటికిన్‌? 3 
ప్రతిపదార్థం: మునిమండన!= బుషులకు అలంకారంగా ఉండేవాడా! ఓవైశంపాయనా!; అనిశమున్‌= ఎల్లప్పుడున్నూ; 
పాండుపుత్రులకున్‌= పాండునందనులకు; అప్రియకార్యము= హితవుకాని పనిని, కీడును; రోయునట్టి= వెదకునట్టి; దుర్దను( 
డు= చెడ్డమనుజుడు; సుయోధనుండు= దుర్యోధనుడు; అటులు= ఆ విధంగా; శత్రులచేన్‌= విరోధులచేత; అవమానితుండున్‌= 
అవమానించబడినవాడును; పేర్చిన= అతిశయించిన; కృపన్‌= దయతో; ఒప్పుచున్న= శోభిల్లుతున్న; కురుసింహులచేతన్‌= 
కురువంశంలో సింహాలవంటి వారైన పాండవులచేత; విమోక్షితుండును+ఐ= విడిపించబడిన వాడై; మనమునన్‌= చిత్తంలో; 
లజ్జ లేక= సిగ్గు లేకుండా; వీటికిన్‌= (తన) పట్టణానికి; ఏ+మెయిన్‌= ఏరీతిగా; ఏలెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: 'బుషులలో శ్రేష్టుడవైన ఓవైశంపాయనా! ఎల్లప్పుడూ పాండవులకు కీడు చేయటానికే అవకాశాల కొరకు 
వెదకే దుర్దనుడు దుర్యోధనుడు. అతడు ఆవిధంగా శత్రువులచేత అవమానించబడటం మాత్రమే కాక కురువంశాన 
సింహాలవంటి పాండవుల పరాక్రమంచేత బంధమోక్షణం పొంది సిగ్గుపడకుండ ఏరీతిగా తన రాజధానికి తరలి 
వెళ్ళాడు? 


విశేషం: 1. దుర్యోధనుడు శత్రువులైన గంధర్వులచేత ఓడించబడటం ఒకపరాభవం. తాను ఎల్లప్పుడూ అపకారంచేసిన 
పాండవుల దయవలన బంధమోక్షణం పొందటం ఇంకొక పరాభవం. 2. ఇక్కడ పాండవులు 'కురుసింహులుూు గా పేర్కొనబడ్డారు. 
దుర్యోధనాదులు కౌరవులు. పాండురాజపుత్రులు పాండవులు. ఉభయులూ కౌరవులేకదా! వివక్షకొరకు కౌరవపాండవ వ్యపదేశం 
ఏర్పడింది. దీనికే కురుపాండవన్యాయం అని పేరు. 


మత్తకోకిలము. 
మేనం బ్రాణము. దాల్చి భంగము మ్రింగి యెప్పటిచాడ్పునన్‌ 
మానవేంద్రుండ నేను దద్దయు మానినన్‌ దలం పాత్మలోం 
బూను టాతని కెట్లు గల్గంగం బోలు నారయ నద్దుతం 
బైన తచ్చరితంబు సెప్పుమ యంతయుం బరిపాటితోన్‌.' 4 


ట్స్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మేనన్‌= దేహంలో; (ప్రాణమున్‌+తాల్చి= అసువులు ధరించి; భంగమున్‌ (మింగి= పరాభవాన్ని దిగమింగి; 
ఎప్పటిచాడ్సునన్‌= యథాప్రకారం, లోగడ ఉన్నట్లుగనే; మానవ+ఇంద్రుండన్‌= మనుజులలో శగ్రేష్ణుడను, రాజును; నేను= నేను; 
తద్దయున్‌= మిక్కిలి; మానిన్‌= అభిమానం కలవాడిని; అన్‌= అనెడి; తలయపు= ఆలోచన; ఆత్మలోన్‌= మనస్సులో; పూనుట= 
వహించటం; ఆతనికిన్‌= దుర్యోధనుడికి; ఎట్టు= ఏవిధంగా; కల్గంగన్‌+పోలున్‌= కలగటానికి సరిపడుతుంది; ఆరయన్‌= 
పరిశీలించగా; అద్భుతంబు+ఐన= ఆశ్చర్యకరమైన; తత్‌+చరితంబు= ఆతడి ప్రవర్తన; అంతయున్‌= అంతటిని; పరిపాటితోన్‌= 
వరుసగా; చెప్పుమ= చెప్పుము. 


తాత్సర్యం: దుర్యోధనుడు స్వాభిమానధురంధరుడని వింటాం. అంతటి పరాభవం పొందిన తరువాత అతడు - 
'నేను ఒక మహారాజును, అభిమానవంతుడిని, నాకు ప్రాణాలు, మానాభిమానాలు ఉన్నవి. ఇటువంటి పరాభవాన్ని 
ఎట్టా దిగమ్రింగగలను? అనే ఆలోచన అతడికి కలుగకుండా ఎట్టా ఉంటుంది? పరిశీలించగా ఇది ఒక 
అద్భుతవృత్తాంతం. ఆపైన దుర్యోధనుడు ఏవిధంగా ప్రవర్తించాడో దయచేసి సవిస్తరంగా తెలపండి. నాకు విన 
కుతూహలంగా ఉన్నది.' 


విశేషం: వృత్తలక్షణానికి చూడు- ఆరణ్య. 4.267 విశేషాంశం. 


వ. అని యడిగిన నమ్మహాముని యిట్లను; నట్లు కౌంతేయులచేత బంధమోక్షితుం డై దుర్యోధనుండు లజ్ఞా 
కజ్జలితహృదయుం డగుచు. జెదరిన సేనలం గూర్చుకొని కొంత దవ్వరిగి యొక్కసమతలంబునం 
బటమందిరవిరచనంబు నిర్వర్తించి, యభ్యంతరమందిరమ్మున నొక్కరుండును దల్పంబుపయిం బడి 
చింతాపరవశత్వంబు నొంది, రాహుకబళనకలుషితుం డైన రోహిణీపతియునుంబోలె విషాదవివర్ణుం డయి 
యున్నయెడం గర్జుండు వచ్చి, సముచితంబుగా6 గని యన్నరేంద్రున కిట్లనియె. 5 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని (జనమేజయుడు) (ప్రశ్నించగా; ఆ+మహాముని= ఆ గొప్పబుషి ఇట్టు అనున్‌; అట్టు; 
కౌంతేయులచేతన్‌= పాండవులచేత; బంధమోక్షితుండు+ఐ= చెజవిడిపించబడినవాడై; దుర్యోధనుండు= సుయోధనుడు; 
లజ్ఞా, కజ్జలిత, హృదయుండు= సిగ్గుచేత మలినమైన డెందం కలవాడు (అనగా అవమానఖిన్నుడు); అగుచున్‌= బాతూ; 
చెదరిన సేనలన్‌+కూర్చుకొని= నలువైపులకు పారిపోయిన సైన్యాలను ఒకచోటికి చేర్చుకొని; కొంత దవ్వు= కొంత దూరం; 
అరిగి= పయనించి; ఒక్క= ఒక; సమతలంబునన్‌= మిట్టపల్లాలు లేని స్థలంలో; పట, మందిర, విరచనంబు= వ(స్తాలచేత 
ఏర్పరచెడి గృహ నిర్మాణం; నిర్వర్తించి= చేసి; అభ్యంతర మందిరమ్మునన్‌= లోపలి గదిలో; ఒక్కరుండును= ఒకడు మాత్రమే; 
తల్పంబు పయిన్‌+పడి= మంచంమీద శయనించి; చింతాపరవశత్వంబున్‌+ఒంది= విషాదపూరితమైన ఆలోచనలో మునిగి; 
రాహు, కబళన, కలుషితుండు+ఐన= రాహువు (మింగటంచేత మాలిన్యం పొందిన; రోహిణీపతియునున్‌+పోలెన్‌= చంద్రుడివలె; 
వీసాడ వివర్ణుండు+అయి= దుఃఖంచేత పాలిపోయినవాడయి; ఉన్న+ఎడన్‌= ఉన్నప్పుడు; కర్ట్షుండు= కర్టుడు; వచ్చి= అరుగుదెంచి; 
సముచితంబుగాన్‌+కని= తగిన మర్యాదలు పాటించి, చూచి; ఆ+నర+ఇం(ద్రునకున్‌= ఆరాజుతో, దుర్యోధనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ (ప్రకారం చెప్పాడు. 


తాత్సర్యం: అని జనమేజయుడు ప్రశ్నించగా వైశంపాయనమహర్షి ఈ విధంగా బదులు పలికాడు: ఆ విధంగా 
దుర్యోధనుడు పాండవులచేత చెరవిడిపించబడినవాడై అవమాన ఖేదంతో అలమటించే హృదయంతో చెల్లాచెదరైన 
సేనలను చేర్చుకొని కొంతదూరం ప్రయాణంచేసి మిట్టపల్లాలు లేని ఒకస్టలంలో పటకుటీరాలు నిర్మించుకొని విడిది 
చేశాడు. కాని, తన మనస్సుకు శాంతి లేకపోవటంచేత లోపలిగదిలో ఏకాంతంగా మంచంపై పవళించి 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 927 


పరితపించసాగాడు. పరాభవఖిన్నుడైన దుర్యోధనుడు రాహువుచేత (మింగబడిన చంధద్రుడివలె కాంతి దొరగి 
పాలిపోయాడు. అప్పుడు కర్షుడు అక్కడికి వచ్చి రాజమర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడిని సందర్శించి, ఇట్టా 
పలికాడు. 


చ.  “మనుజవరేణ్య! చూడ నతిమానుష మమ్మెయి€ గయ్య మెందు6 గ 

ల్లునె? పటువిక్రమాన్వితులC గ్రోధనిబద్ధులం గామరూపులం 

జెనయంగ వచ్చునే ఖచరసింహుల నేరికి?; నట్టివారి నే 

పున దునుమాడి గెల్లితి విభూతి యెలర్చ(గ నీవు. దమ్ములున్‌. 6 
ప్రతిపదార్థం: మనుజవరేణ్య!= మనుజులలో శ్రేష్టుడవైనవాడా! దుర్యోధన మహారాజా!; చూడన్‌= అరయగా; అతిమానుషము= 
మానవులకు సాధ్యంకాని పని అది; ఆ+మెయిన్‌= ఆ రీతిగా; కయ్యము= పోరాటం; ఎందున్‌= ఎక్కడైనా; కల్గునె= ఉండునా? 
ఉండదు; పటు, విక్రమ+అన్వితులన్‌= మిక్కుటమైన శౌర్యం కలవారలను; క్రోధ నిబద్దులన్‌= ఆగ్రహంచేత కట్టబడిన వారిని; 
కామరూపులన్‌= తాము కోరిన రూపాలు ధరించ గల్గిన శక్తికలవారిని; ఖచరసింహులన్‌= ఆకసంలో చరించే గంధర్వులలో 
సింహాలవంటివారిని; ఏరికిన్‌= ఎవరికైనను; చెనయంగన్‌ వచ్చునే= ఎదుర్కొన వచ్చునా?; అట్టివారిన్‌= అటువంటి వారిని (ఆ 
గంధర్వులను); ఏపునన్‌= అతిశయంతో; తునుమాడి= సంహరించి; నీవున్‌= నీవున్నూ; తమ్ములున్‌= నీ సోదరులున్నూ; 
విభూతి+ఎలర్పంగన్‌= బలం శోభిల్లగా; గెల్బితి(వి)= జయించావు. 


తాత్సర్యం: 'మనుజులలో (శ్రేష్టుడవైన ఓ దుర్యోధనమహారాజా! మానవులకు సాధ్యంకాని ఘనకార్యాన్ని నీవు 
సాధించావు. అటువంటి యుద్దం ఎక్కడా కానరాదు. వారు గంధర్వులలో సింహాలవంటివారు, మిక్కుటమైన శౌర్యం 
కలవారు, కోపంతో విజృంభించినవారు, కోరిన రూపాలను ధరించగల మాయావులు. అట్టివారిని మానవమా(త్రులు 
ఎట్లా ఎదుర్కొనగలరు? నీవూ నీతమ్ములూ అటువంటి గంధర్వులను నిర్మూలించి గెలుపొందటం పేర్కొనదగింది 
సుమా! 
ఉ. అప్పుడు నీవు సూడ(గ ననంతములై ఖచరేంద్రసైన్యముల్‌ 

గప్పె ననేకసాయకనికాయములన్‌ వడి నన్ను; నేనునుం 

గుప్పలు గూల నేసి రిపుకోటి వధించితి; నంతలోన న 

న్నొప్పరికించె సైన్యతతి; యొక్కండ నై రణభూమి నొచ్చితిన్‌. 7 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నీవు+చూడంగన్‌= నీవు చూస్తుండగా; అనంతములు+ఐ= అంతులేనివై; ఖచర+ఇంద్ర, 
సైన్యముల్‌= గంధర్వపతి సేనలు; అనేక, సాయక, నికాయములన్‌= పెక్కుబాణాల సముదాయాలను; వడిన్‌= రయంగా; 
నన్నున్‌= నన్ను; కప్పెన్‌= చుట్టుముట్టాయి; నేనునున్‌= నేను సయితం; రిపుకోటిన్‌= శత్రుసమూహాన్ని; కుప్పలుకూలన్‌+ఏసి= 
గుట్టలు గుట్టలుగా పడేటట్టు బాణాలు ప్రయోగించి; వధించితిన్‌= సంహరించాను; అంతలోనన్‌= ఆ విధంగా జరుగుతున్న 
సమయంలో; సైన్యతతి= సేనలగుంపులు; నన్నున్‌= నన్ను; ఒప్పరికించెన్‌= ఉపేక్షించాయి; రణభూమిన్‌= యుద్దరంగంలో; 
ఒక్క(డన్‌+ఐ= ఒంటరివాడినై; నొచ్చితిన్‌= బాధపడ్డాను. 
తాత్సర్యం: ఆసమయంలో, నీవు చూస్తుంటివికదా! గంధర్వపతిభటులు పెక్కుబాణాలసమూహాలతో నన్ను 
ఆచ్చాదించారు. కాని, నేను లెక్కకు మించిన శత్రుబలాలతో పోరాడి వారిని కుప్పలు కుప్పలుగా కూల్ళివేశాను. 
మనసేనలు నాకు తోడ్పడజాలక పోయినవి. నేను ఒక్కడనై రణరంగంలో బాధపడ్డాను. 


928 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఆలోనన విరథుండ నై వికర్ణురథం బెక్కిన నది సమర ప్రదేశంబునకు( దొలంగ6 బటిచె; దేవా! నీవు 
బలవిక్రమాతిశయంబులం బ్రతివీరుల నోర్టి యక్షతుండ వై యుండుట గనుంగొని గృతార్జుండ నైతి; నిట్టి 
పరాక్రమంబు సేసిన వా రిజ్ఞగంబున నెవ్వరు గల? రిది యత్యద్దుతం' బనినం గౌరవేశ్వరుం దాత్మగతంబున 
'నీతండు మత్రకారం బెటుంగక యిట్లు వలికెం గాకేమి?' యని లజ్జితుం డగుచు రాధేయున కి ట్లనియె.8 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= ఆసమయంలోపలనే; విరథుండన్‌+ఐ= రథాన్ని కోల్పోయిన వాడినై; వికర్ణురభంబు= వికర్ణుడియొక్క 
తేరు; ఎక్కినన్‌= అధిరోహించగా; అది= (ఆరథం); సమర, |ప్రదేశంబునకున్‌= యుద్ధభూమికి; తొలంగన్‌= దూరం అయ్యేటట్టుగా; 
పజచెన్‌= పరుగెత్తి పోయింది; దేవా= ఓ(ప్రభూ; నీవు= నీవు; బలవిక్రమ+అతిశయంబులన్‌= బలశౌర్యాలయొక్క పెంపుచేత; 
ప్రతివీరులన్‌= శత్రుపక్షంలోని శూరులను; ఓర్చి= ఓడించి; అక్షతుండవు+ఐ= గాయాలు పొందని వాడవై; ఉండుటన్‌+కనుంగొని= 
ఉండటం చూచి; కృత+అర్భుండన్‌+ఐతిన్‌= ధన్యుడను అయినాను; ఇట్టి= ఇటువంటి; పరా(క్రమంబు+చేసినవారు= శౌర్యం 
ప్రదర్శించినవారు; ఈ+జగంబునన్‌= ఈలోకంలో; ఎవ్వరు+కలరు? ఎవరు ఉన్నారు? (ఎవరూ లేరు); ఇది= ఈ పరాక్రమ 
ప్రదర్శనం; అతి+అద్భుతంబు= మిక్కిలి అచ్చెరువు కలిగించేది; అనినన్‌= అని (కర్షుడు)పలుకగా; కౌరవ+-ఈశ్వరుండు= 
కౌరవులప్రభువు, దుర్యోధనుడు; ఆత్మగతంబునన్‌= తన మనస్సులో; ఈతండు= ఈతడు (కర్ణుడు); మత్‌+ప్రకారంబు= 
నాదైన చందం; ఎజుంగక= తెలియక; ఇట్టు= ఈ రీతిగా; పలికెన్‌= మాట్లాడాడు; కాక+ఏమి= అంతేగాని వేరువిధం ఏమీ 
కాదు; అని= అని తలచి; లజ్జితుండు+అగుచున్‌= సిగ్గు చెందిన వా డౌతూ; రాధేయునకున్‌= రాధకొడుకు అయిన కర్షుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంతలోనే నారథం విరిగిపోయింది. నేను రథం లేనివాడినై వికర్ణుడిరథం ఎక్కాను. అది యుద్దభూమి 
నుండి దూరంగా తొలగిపోయింది. ప్రభూ! నీవు బలపరా(క్రమాలు అతిశయించగా శత్రువులను జయించి గాయాలు 
లేకుండా ఉండటం చూచి నేను ధన్యుడినయ్యాను. ఇటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించినవారు ఈ లోకంలో 
ఎవరున్నారు? ఇది మిక్కిలి ఆశ్చర్యకరం' - అని కరుడు అన్నాడు. ఆమాటలు దుర్యోధనుడు విని లోలోన ఇతడికి 
నాకు జరిగిన సంగతి తెలిసినట్టు లేదు కాబోలు” అని సిగ్గుపడుతూ కర్షుడితో ఇట్టా అన్నాడు. 


సీ. “అనఘ! తమ్ములు నేను నంబరచరకోటిం । దలపడి పోరంగ బలయుగంబు. 
జచ్చియు నొచ్చియు€ జలమున( బెనంగి; నా; సమయమ్మునందు విక్రమ మెలర్వ 
గంధర్వపతితోడం గలిగె గయ్యము నాకు; । నాతని శరములచేత నాజి 
నేను నొచ్చితి; వేయు నేల? భార్యానుజ । సుతమిత్రజనసమన్వితము గాంగ 


తే. నన్ను జెబిగొని గంధర్వనాయకుండు । నెగసె దివమున; కప్పుడు బెగడి చెదరి 
పటిచి మనవార లెల్లను బాండుసుతుల । శరణు సొచ్చిరి దైన్యసంభరితు లగుచు. 9 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైనవాడా!; తమ్ములున్‌; ఏనున్‌; అంబర, చర, కోటిన్‌= గంధర్వుల సమూహంతో; 
తలపడి= మార్కొని; పోరంగన్‌= యుద్దంచేయగా; బలయుగంబున్‌= రెండు సేనలున్నూ; చచ్చియున్‌= మరణించికూడా; 
నొచ్చియున్‌= వెతచెందికూడా; చలమునన్‌= పౌరుషంతో; పెనగౌన్‌= పోరాడాయి; ఆసమయమ్మునందున్‌= ఆప్పుడు; గంధర్వ, 
పతితోడన్‌= గంధర్వులకు రాజు అయిన చిత్రసేనుడితో; విక్రమము+ఎలర్బన్‌= శౌర్యం శోభిల్లేటట్టుగా; నాకున్‌= నాకు; 
కయ్యము= యుద్దం; కలిగెన్‌+ఏర్పడింది; ఆతని శరములచేతన్‌= ఆ చిత్రసేనుడియొక్క బాణాలచేత; ఆజిన్‌= యుద్దంలో; 
ఏను= నేను; నొచ్చితిన్‌= వెతచెందాను; వేయున్‌+ఏల= వేయిమాటలు ఎందుకు; భార్యా+అనుజ, సుత, మిత్ర, జన, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 929 


సమన్వితముగాంగన్‌= పెండ్డాము, తమ్ములు, కొడుకులు, స్నేహితుల సముదాయంతోపాటుగా; నన్నున్‌= నన్ను; చెజ+కొని= 
బంధించి; గంధర్వ నాయకుండు= గంధర్వులకు అధినేత చిత్రసేనుడు; దివమునకున్‌= ఆకసానికి; ఎగసెన్‌= ఎగిరాడు; 
అప్పుడు= ఆసమయంలో; బెగడి= భయపడి; చెదరి= నలువైపులకు పారిపోయి; మనవారలు= మనవారు; ఎల్లను= అందరు; 
పజచి= పరుగెత్తి, దైన్యసంభరితులు+అగుచున్‌= దీనత్వంతో కూడినవారు జౌతూ; పాండుసుతులన్‌= పాండవులను; 
శరణు+చొచ్చిరి= అభయాన్ని కోరారు. 


తాత్సర్యం: 'పాపరహితుడ వైన ఓకర్ణా! నేనూ తమ్ములూ గంధర్వుల నెదిరించి పోరాటం సలిపాం; ఉభయసేనలలో 
పలువురు మరణించారు, గాయపడ్డారు; అయినా పోరాటం పౌరుషంతో కొనసాగింది. అప్పుడు గంధర్వపతి 
చిత్రసేనుడికిన్నీ నాకున్నూ ద్వంద్వయుద్దం జరిగింది. ఆతడు నన్ను ఓడించి నన్నూ, నాభార్యలనూ, తమ్ములనూ, 
స్నేహితులనూ, కొడుకులనూ, అందరినీ బంధించి, ఆకసానికి ఎగశాడు. అంతట మనవారు హాహాకారాలు చేస్తూ 
దీనులై పాండవులవద్దకు పరుగెత్తి వారిని శరణువేడారు. 


ఉ.  వారలయార్తి. జూచి జనవంద్యు(డు ధర్మసుతుండు దమ్ములన్‌ 
భూరిబలాఢ్యులం బరమపుణ్యుండు నన్‌ విడిపింప బంచె; న 
వ్వీరులు నుక్కునం గవిసి వీకున ఖోచరకోటిం దొల్త నిం 
పార బ్రియోక్తులం దెలంచి; రంతటం దీరద కార్య మెమ్మెయిన్‌. 10 


ప్రతిపదార్థం: వారల+ఆర్తిన్‌+చూచి= (కౌరవభటులయొక్క) వేదన గమనించి; పరమపుణ్యుండు= గొప్ప సుకృతం చేసినవాడు; 
జనవంద్యు(డు= (ప్రజలచేత నమస్కరించదగినవాడు; ధర్మసుతుండు= ధర్మనందనుడు; భూరి, బల+ఆఢ్యులన్‌= గొప్పబలంతో 
కూడినవారలను; పరమ పుణ్యుండు= గొప్ప సుకృతం చేసిన ధర్మజుడు; తమ్ములన్‌= అనుజులను; నన్‌= నన్ను; విడిపింపన్‌= 
బంధముక్తుడిని చేయటానికి; పంచెన్‌= నియోగించాడు; ఆ+వీరులు= ఆ శూరులు; ఉక్కునన్‌= బలంతో; వీ(కునన్‌= 
ఉత్సాహంతో; కవిసి= మార్కొని; ఖేచరకోటిన్‌= గంధర్వులను; తొల్తన్‌= (తొలుతన్‌); మొదట; ఇంపు+ఆరన్‌= (ప్రీతితో; 
'ప్రియోక్తులన్‌ (ప్రియ+ఉక్తులన్‌)= మంచి మాటలతో; తెల(చిరి= ప్రార్థించారు; అంతటన్‌= దానితో ఆపిదప; కార్యము= పని; 
ఏ+మెయిన్‌= ఏరీతిగానూ; తీరదు+అ= నెరవేరలేదు. 


తాత్సర్యం: మన కౌరవభటుల ఆవేదన గమనించి, జనులచేత పూజింపబడే ధర్మరాజు, పుణ్యాత్ముడు నన్ను 
బంధవిముక్తిడిని చేయించటంకొరకై గొప్పబలవంతులు మహాశూరులు అయిన తమ్ములను నియోగించగా, వారు 
ఉత్సాహంతో గంధర్వులను ఎదుర్కొన్నారు; మొట్టమొదట పాండవులు గంధర్వులను సామవాక్యాలతో నన్ను 
బంధవిముక్తుడిని చేయండని ప్రార్థించారు. కాని, గంధర్వులు అందుకు సమ్మతించలేదు. 


ఆ. అంత. దెగువసేసి యంతకాకారు లై | భీమపార్థయములు భీమబలులు 
ఖచరతతులమీ(ద( బ్రచురబాణొఘముల్‌ । గురిసి రాహవమున ఘోరభంగి. 11 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; తెగువ+చేసి= సాహసించి; అంతక+ఆకారులు+ఐ= యముడివంటి రూపాలు కలవారై; 
భీమబలులు= భయంకర మైన శక్తి కలవారు; భీమ, పార్ట, యములు= భీముడు, అర్జునుడు, కవలును (నకులసహదేవులును); 
ఖచర, తతుల, మీందన్‌= గంధర్వులపై; (ప్రచుర, బాణ+ఓఘముల్‌= పెక్కుఅమ్ముల(ప్రవాహాలు; ఆహవమునన్‌= యుద్దంలో; 
ఘోరభంగిన్‌= భయంకరరీతిలో; కురిసిరి= వర్షించారు. 


న్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంతట సాహసించి, భీముడు అర్జునుడు నకులసహదేవులు యముడివలె భయంకరాకారాలతో 
విజృంభించి, గంధర్వులపై భీకరయుద్దం చేసి పెక్కుబాణాలను వర్షించారు. 


వ. తదీయబాణపాతంబుల నొచ్చి గంధర్వులు మమ్ముం గొనుచు గగనంబునం బజిచిన, నర్జునుండు వారికిం 
బోవరాకుండ నతినిబిడబాణజాలంబుల నంబరమార్గంబు నిరోధించినం, జిత్రసేనుండు దనప్రియసఖుందైన 
శతమఖసుతుం జేరనరిగి కుశలం బడిగిన, నర్గునుండునుంబ్రీతుండైవాని ననునయించి, “యీ 
దుర్యోధనుండు మాతోడంబుట్టువు గావున నితని విడువవలయిు' ననిన నాగంధర్వనాయకుండు. 12 


ప్రతిపదార్థం: తదీయ, బాణ, పాతంబులన్‌= వారియొక్క (పాండవులయొక్క) అమ్ములతాకిడికి; నొచ్చి= వెతచెంది; 
గంధర్వులు; మమ్మున్‌+కొనుచున్‌= మమ్మల్ని బందీలుగా వెంటపెట్టుకొని తీసికొనిపోతూ; గగనంబునకున్‌= ఆకసానికి; 
పజచినన్‌= పారిపోగా; అర్జునుండు; వారికిన్‌; పోవరాకుండన్‌= వెళ్ళటానికి వీలులేకుండా; అతినిబిడబాణజాలంబులన్‌= 
మిక్కిలి దట్టమైన అమ్ముల సముదాయంచేత; అంబర, మార్గంబు= ఆకాశపథం; నిరోధించినన్‌= అడ్డగించగా; చిత్రసేనుండు; 
తన, ప్రియ, సఖుండు+ఐన= తనకు అనుగుచెలికాడు అయిన; శతమఖ, సుతున్‌= దేవేంద్రుడికొడుకును, అర్జునుడిని; 
చేరన్‌+అరిగి= సమీపించి; కుశలంబు= యోగక్షేమాలు; అడిగినన్‌= (ప్రశ్నించగా; అర్జ్హునుండునున్‌; ప్రీతుండు+ఐ= సంతృప్తి 
చెందినవాడై; వానిన్‌= చిత్రసేనుడిని; అనునయించి= ఓదార్చి; ఈ దుర్యోధనుండు; మాతోడన్‌+పుట్టువు= మా సోదరుడు; 
కావునన్‌= కాబట్టి; ఇతనిన్‌= ఈ దుర్యోధనుడిని; విడువవలయున్‌= వదలిపెట్టవలెను; అనినన్‌= అని చెప్పగా; ఆ 
గంధర్వనాయకుండు= గంధర్వులకు నేత అయిన ఆ చిత్రసేనుడు. 


తాత్సర్యం: పాండవులు (ప్రయోగించిన బాణాలకు నొచ్చి గంధర్వులు మమ్మల్ని పట్టుకొని ఆకాశమార్గాన 
పారిపోవటానికై ఎగసినారు. కాని, అర్జునుడు ఆకాశాన్ని అమ్ముల సముదాయంతో నింపి వారిపన్నాగాన్ని భగ్నంచేశాడు. 
అంత చేసేది లేక చిత్రసేనుడు తన బాల్యసఖుడైన అర్జునుడిని సమీపించి యోగక్షేమాలను అడిగి అతడిని 
ప్రసన్నుడిని చేశాడు. అర్జునుడు ప్రీతిచెంది, -ఈ దుర్యోధనుడు మాకు సహోదరుడు. ఇతడిని విడువవలె' నని 
చిత్రసేనుడిని అర్థించాడు. అంతట గంధర్వనాయకు. డైన చిత్రసేనుడు. 


చ. మనదుర్మంత్రిత మంతయు । ఘను. డప్పార్టునకు( జెప్పి 'ఘనభుజ! యిది యిం 
ద్రుని పను పగుట నవశ్యం । బును నీతని విడువి ననియె భూరిబలుం డై. 13 


ప్రతిపదార్థం: భూరిబలుండు+ఐ= గొప్ప బలం కలవాడై; మన, దుర్మంత్రితము= మన చెడు ఆలోచన; అంతయున్‌= 
సమస్తం; ఘను(డు= గొప్పవాడైన; ఆ+పార్టునకున్‌= ఆ అర్జునుడికి; చెప్పి= విన్సించి; ఘనభుజ!= గొప్పభుజాలు కలవాడా! 
ఓ అర్జునా! ఇది= ఈపని - దుర్యోధనాదులను బంధించటం; ఇంద్రుని పనుపు+అగుటన్‌= ఇంద్రుడి నియోగం కావటంచేత; 
అవశ్యంబునున్‌= తప్పనిసరిగా; ఈతనిన్‌= ఇతడిని(దుర్యోధనుడిని); విడువన్‌+అనియెన్‌= వదలను అని చెప్పాడు. 


తాత్సర్యం: మనం పన్నిన చెడుపన్నాగా న్నంతటిని గొప్పవాడైన ఆ అర్జునుడికి వివరించి చెప్పి, “'మహాశూరుడ వైన 
ఓ అర్జునా! ఈపని (దుర్యోధనాదులును బంధించటం) మా అంతట మేము చేసింది కాదు. ఇది ఇంద్రుడి 
ఆజ్ఞవలన తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. కనుక విడువను అని పరాక్రమించి పలికాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 931 


క. కడు లజ్జయు దైన్యంబును | నడరి ముసుంగు వడంగ నాకు నాత్మగతమునం 

బుడమి వివరంబు లేదే । యడంగెద నన్నట్టి దయ్యె నప్పుడు కర్ణా! 14 
ప్రతిపదార్థం: కర్ణా!= ఒఓకర్ణా!; కడున్‌= మిక్కుటమైన; లజ్ఞయున్‌= సిగ్గున్నూ; దైన్యంబును= హీనస్థితియున్నూ; అడరి= 
ప్రజ్వలించి; ముసుంగు+పడంగన్‌= కప్పివేయగా; నాకున్‌; ఆత్మగతమునన్‌= మనస్సులో; అప్పుడు= ఆ సమయంలో; పుడమిన్‌= 
భూమిలో; వివరంబు= రంధ్రం; లేదే= లేదుగదా; అడంలెదన్‌= అణగి లోపలికి దూరిపోతానుగాక; అన్నట్టిది+ అయ్యెన్‌= 
అనిపించింది. 


తాత్సర్యం: మిక్కుటమైన సిగ్గూ, హీనస్టితీ నన్ను కప్పివేశాయి. నామనస్సులో “అయ్యో! ఇప్పుడు భూమిలో పెద్దబెజ్జం 
పడితే ఎంత బాగుండేది. నేను దానిలోనికి దూకి నశించి ఉండేవాడినికదా! ఇట్టి అవమానం తప్పిఉండేది' అని 
అనిపించింది. 


వ. అంతం గౌంతేయులు గంధర్వులం దోడ్కొని ధర్మరాజుపాలికిం జని, మనదుర్మంత్రంబుకతంబున 
బంధగోచరుండ నయిన నన్ను నయ్యజాతశత్రుముందట నివేదించిన, నతండు విడిచి పుత్తెంచె నిది మదీయ 
వృత్తాంతంబు. 15 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ మీదట; కౌంతేయులు= కుంతీకుమారులు(భీమార్జునకులసహదేవులు); గంధర్వులన్‌= గంధర్వులను; 
తోడ్కొని= వెంటబెట్టుకొని; ధర్మరాజు పాలికిన్‌= ధర్మరాజు దగ్గరికి; చని= వెడలి; మనదుర్మం(త్రంబుకతంబునన్‌= మన 
చెడ్డఆలోచనవలన; బంధగోచరుండన్‌+అయిన, నన్నున్‌= చెరపెట్టబడిన నన్ను; ఆ+అజాతశత్రుముందటన్‌= ఆ ధర్మరాజు 
ఎదుట; నివేదించినన్‌= సమర్పించగా; అతండు= అతడు (ఆ అజాతశత్రుడు); విడిచి పుత్తెంచెన్‌= విడిపించి పంపాడు; ఇది, 
మదీయ వృత్తాంతంబు= ఇది నాకు సంబంధించిన సంగతి. 


తాత్సర్యం: అంతట, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు గంధర్వులను తమవెంటబెట్టుకొని ధర్మరాజు 
సమక్షానికి వెళ్ళారు. మనచెడ్డపన్నాగం బెడిసికొట్టటంచేత చెరపెట్టబడిన నన్ను ఆ అజాతశత్రుండు అయిన 
ధర్మరాజుముందట నిల్సారు. ఆ అజాతశత్రుడు నన్ను విడిచి పుచ్చాడు. ఇది నా జరిగిన కథ. 


క. ఒవ్వనివారల యెదురన । యివ్విధమున భంగపడితి నే; నింక జనుల్‌ 
నవ్వంగ నేటి బ్రదుకుగా । నివ్వసుమతి యేలువాండ? నెట్లు చరింతున్‌? 16 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఒవ్వనివారల+ఎదురన్‌+అ= శత్రువుల యొక్క సమక్షంలోనే; ఈ+విధమునన్‌= ఈ రీతిగా; 
భంగపడితిన్‌= అవమానం పొందాను; ఇంకన్‌= ఇకమీద; జనుల్‌= ప్రజలు; నవ్వంగన్‌= వేళాకోళంచేయగా; ఏటి; (బ్రదుకు+కాన్‌= 
ఎటువంటి జీవితంగా; ఈ+వసుమతి= ఈ భూమిని; ఏలువాండన్‌?= పరిపాలించగలను?; ఎట్టు= ఏవిధంగా; చరింతున్‌?= 
(ప్రవర్తించగలను?. 


తాత్సర్యం: శత్రువుల సమక్షంలో ఈవిధంగా మిక్కిలి పరాభవం పొందానుగదా! ఇక (ప్రజలు అందరు నన్ను 
వెక్కిరించరా! ఇటువంటి బ్రదుకు నాకిక ఎందుకు? ఈ భూమిని నేను ఇక ఎట్లా పరిపాలించగలను?; ఇకమీద 
ఏమొగం పెట్టుకొని తిరుగాడగలను? 


932 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఒవ్వు= గిట్టు, సరిపడు అని ఈక్రియకు అర్థం. అయితే - ఈధాతువుకు - వ్యతిరేకార్థంలో మాత్రమే 'ఒవ్వని' 
- అని ప్రయోగాలు కన్పిస్తున్నాయి. 
ఉ. అక్కట! యమ్మహారణమునందు వియచ్చరకోటితోడం బే 

రుక్కున( బోరి యేను మృతి నొంద(గ నేరన; యట్టు లైన నీ 

తక్కువపాటు లేక ప్రమదంబున దేవపదంబు నొందుదున్‌; 

మిక్కిలి యైన కీర్షియును మేదినియందు వెలుంగు నిత్యమై. 17 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! (ఎంతటి దురవస్థ ప్రాప్తించింది); ఆ+మహారణమునందున్‌= ఆ గొప్ప యుద్దంలో; 
వియత్‌+చరకోటితోడన్‌= గంధర్వుల సమూహంతో; పేరు+ఉక్కునన్‌= గొప్ప పరాక్రమంతో; పోరి= యుద్దంచేసి; ఏను= నేను; 
మృతిన్‌+ఒందంగన్‌+నేరను+అ= నేను మరణించి ఉండలేకపోయాను కదా! (చనిపోయిఉంటే ఎంత బాగా ఉండేది); 
అట్టులు+ఐనన్‌= ఆవిధంగా జరిగిఉన్నట్టయితే - (అంటే వీరమరణం పొంది ఉంటే); ఈ తక్కువపాటు= ఈపరాభవం; 
లేక= ఉండకుండా; ప్రమదంబునన్‌= సంతోషంతో; దేవపదంబున్‌= స్వర్గలోకాన్ని; ఒందుదున్‌= అనుభవిస్తాను; మిక్కిలి+ఐన= 
మిక్కుటమైన; కీర్తియును= యశస్సుకూడా; మేదినిఅందున్‌= భూలోకంలో; నిత్యము+ఐ= శాశ్వతమైనదై; వెలుంగున్‌= 


ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: అయ్యో! నాకు ఎంతటి దురవస్థ ప్రాప్తించింది ! ఆ యుద్దంలో గంధర్వసమూహాలతో పరా(క్రమం 
ప్రదర్శించి పోరాడి వీరమరణం పొందజాలక పోయాను. ఆ విధంగా వీరమరణం పొంది ఉన్నట్లయితే నాకు ఈ 
పరాభవం ఉండేదికాదు, స్వర్గంలోకం 'ప్రాప్తించేది. గొప్పదైనకీర్తి భూమిపై శాశ్వతంగా వెలుగొందేది. 


దుర్యోధనుండు ప్రాయోపవేశంబు సేయంబూనుట (సం. 3-238-10) 


వ. కావున నిట్టి దురవస్థపాలైతి; నేను ప్రాయోపవేశంబున( బ్రాణపరిత్యాగంబు. జేసిద; మీరందటు దుశ్శాసనుం 
బురస్కరించుకొని పురంబున కరుగునది; మిత్రులకు(బ్రమోదంబును శత్రులకు నిర్వేదనంబునుం జేయుచు 
మను నట్టియేను నేండు పోండిమిసెడి, పగతురచేత శిరస్తాడనంబు సేయంబడి సిగ్గువడక బంధు 
జనంబులలోని కేమని యరుగుదు? నాంబికేయుం గని యే మని పలుకుదు.? గురువృద్దు లైన 
భీష్మబాహ్లికులయు నాచార్యులయిన కృప ద్రోణులయు సమ్ముఖంబున నెట్లు నిలుతు? బరిజనులుం 
బౌరులుం బురోహితులు నన్నుం గనిన నేమని సంభాషింతు? నిది యాత్మదోషంబున నైన యపాయంబు, నా 
కవశ్యభోక్తవ్యంబు. 18 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఇట్టి= ఇటువంటి; దురవస్థ= చెడుస్టితి; పాలు+ఐతి= పొందాను; ఏను= నేను; 

ప్రాయోపవేశంబునన్‌= ఆహారం తీసికొనకుండా ఆమరణ ఉపవాస దీక్షతో (నిరశన (వ్రతం అవలంబించి); ప్రాణ, 
పరిత్యాగంబున్‌= అసువులను విడవటం, మరణించటం; చేసెదన్‌= చేస్తాను; మీరు+అందణున్‌= మీరు (శకుని కర్ణాదులు) 
అందరును; దుళ్ళాసనున్‌= దుశ్చాసనుడిని; పురస్కరించుకొని= ముందిడుకొని, నాయకుడిగా పరిగ్రహించి; పురంబునకున్‌= 
నగరానికి (హస్తినాపురికి); అరుగునది= వెళ్లండి; మి(త్రులకున్‌= స్నేహితులకు; ప్రమోదంబును= సంతోషాన్ని; శత్రులకున్‌= 
విరోధులకు; నిర్వేదనంబునున్‌= దైన్యాన్ని; చేయుచున్‌= చేస్తూ; మనునట్టి= (బ్రతుకునట్టి; ఏను= నేను; నేడు= ఈనాడు; 
పోండిమి+చెడి= సొగసు కోల్పోయి; పగతురచేతన్‌= శత్రువులచేత; శిరస్‌+తాడనంబు= తలతన్నబడటం; చేయంబడి= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 933 


ఒనరించబడి; సిగ్గు+పడక= లజ్జ చెందకుండ; బంధుజనంబులలోనికిన్‌= చుట్టపక్కాలలోకి; ఏమని= ఏమి అని - 
ఏమొగంపెట్టుకొని; అరుగుదున్‌?= వెళ్లగలను?; ఆంబికేయున్‌+కని= అంబిక పుత్రుడు అయిన ధృతరాష్ట్రుడిని చూచి; 
ఏమి+అని= ఏవిధంగా; పలుకుదున్‌?= మాటలాడగలను?; కురు, వృద్దులు+ఐన= కురువంశంలో పెద్దలు అయిన; భీష్మ 
బాహ్హికులయున్‌= భీష్ముడి యొక్కయు, బాహ్హికుడియొక్కయు; ఆచార్యులు+అయిన= గురువులు అయిన; కృప, ద్రోణులయున్‌= 
కృపాచార్యుడియొక్క, (ద్రోణుడి యొక్కయు; సమ్ముఖంబునన్‌= ఎదుట; ఎట్టు= ఏరీతిగా; నిలుతున్‌?= నిలబడగలను?; 
పరిజనులున్‌= సేవకులును, పౌరులున్‌= పురజనులును పురోహితులు= పురోహితులు; నన్నున్‌= నన్ను; కనినన్‌= చూడగా; 
ఏమి+అని= ఏ రీతిగా; సంభాషింతున్‌= మాట్లాడగలను?; ఇది= ఈ పరాభవం; ఆత్మదోషంబునన్‌= నాఅంతట నేను 
చేసికొన్న తప్పువలన (స్వయంకృతాపరాధం చొప్పున); ఐన= జరిగిన; అపాయంబు= కీడు; (కావున); నాకున్‌; అవశ్య, 
భోక్తవ్యంబు= తప్పనిసరిగా అనుభవించదగింది. 


తాత్సర్యం: కాబట్టి, ఇటువంటి దీనస్థితి నాకు దాపురించింది. నేను నిరశనవ్రతం పూని మరణిస్తాను. నాకు 
గత్యంతరం లేదు. మీరు అందరు దుశ్ళాసనుడిని నాయకుడిగా పరిగ్రహించి హస్తినాపురానికి పొండి, మిత్రులకు 
సంతోషాన్ని, శత్రువులకు దుఃఖాన్నీ కలిగిస్తూ తిరిగిన నేను ఈనాడు శత్రువులచేత పరాభవించబడి పరువు 
పోగొట్టుకొని తలవంచుకొని తిరగలేను. శత్రువులచేత తన్నబడిన శిరస్సుతో నేను చుట్టపక్కాలనడుమ ఏమొగం 
పెట్టుకొని పోగలను? ధృతరాష్టుడితో ఎట్టా సంభాషించగలను? ఏమని మాట్లాడగలను? కురువంశంలో పెద్దలైన 
భీష్మ, బాహ్లికులతో ఎట్లా ఎదుటనిల్ఫి మాటాడగలను? గురువులైన కృపాచార్య, ద్రోణాచార్యులవారి సమక్షంలో, 
ఎట్టా నిలిచి మాటాడగలను? సేవకులకు ఆజ్ఞ లెట్లా ఇవ్వగలను? పురజనులూ, పురోహితులూ నన్ను సందర్శించవస్తే 
వారి నేవిధంగా పలకరించగలను? ఇది అంతా నా స్త్వయంకృతాపరాధం. పశ్చాత్తాపంతో ప్రాయళ్ళిత్తానికి పూనుకొన్నాను. 
ఈ కర్మవిపరిపాకం నేను అనుభవించక తప్పదు. 


క. విను దుర్వినయాత్మకు( డగు । జను. డుజ్జ్వల మైన సిరియు సద్విద్యయు. గ 

ల్లిన నందు మెలంగనేరక । చెన(టి తెజింగునకు. జొచ్చి చెడిపోవు. దుదిన్‌. 19 
ప్రతిపదార్థం: విను(ము)= ఆలకించుము; దుర్వినయ+ఆత్మకుండు+అగు, జనుండు= చెడ్డ అహంకారం కల వ్యక్తి 
ఉత్‌+జృలము+ఐన= మిక్కుటంగా (ప్రకాశించే; సిరియున్‌= సంపదయున్నూ; సత్‌+విద్యయున్‌= మంచి చదువును; కల్గినన్‌= 
లభించగా; అందున్‌ (సిరియందును, చదువులందును); మెలంగన్‌నేరక= ప్రవర్తింపజాలక; చెనంటి, తెజంగునకున్‌= మూర్భుని 
పద్దతిలో; చొచ్చి= చేరి; తుదిన్‌= చివరకు; చెడిపోవున్‌= నళిస్తాడు. 


తాత్సర్యం: ఆలకించుము. చెడ్డ అహంకారం కలవాడు సిరిసంపదలతో తులతూగవచ్చును, మంచిచదువు చదువ 
వచ్చును. కాని, వాటిని సవ్యంగా ఉపయోగించుకొననేరక మూర్భులు పోయే దారిని చేరి తుట్టతుదకు చెడిపోతాడు. 


క.  అకటకట యిట్టికష్టము । నకు వచ్చితి నయ్య యేను; నన్నటె వైరి 
ప్రకరము లని బట్టిన గృప । నొకరుండు విడిపించె దైవ మోపదె యెట్లున్‌. 20 


ప్రతిపదార్థం: అకట+అకట= అయ్యో! అయ్యో!; ఏను= నేను; ఇట్టి, కష్టమునకున్‌ వచ్చితినయ్య= ఇటువంటి దీనస్థితికి 
దిగజారవలసి వచ్చింది; నన్నున్‌+అటె= నా అంతటివాడిని సయితం; వైరి, ప్రకరములు శత్రు సమూహాలు; అనిన్‌= 
యుద్దంలో; పట్టినన్‌= బంధించగా; కృపన్‌= జాలితో; ఒకరుండు= ఎవడో మరొకడు; విడిపించెన్‌= బంధవిముక్తుడిని చేశాడు; 
ఎట్టున్‌= ఏరీతిగా అయినా; (ఏది ఎట్టా జరగాలన్నా); దైవము= అదృష్టశక్తి; ఓపదె= శక్తికలదు కాదా? (శక్తికలదని భావం). 


934 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అయ్యో! అయ్యో! నాకు ఎంతటి దురవస్థ కలిగింది. నా అంతటివాడిని శత్రువులు యుద్దంలో ఓడించి 
చెణబట్టటమా! జాలితో ఒకడెవడో వచ్చి నన్ను బంధవిముక్తుడిని చేయటమా! ఏవిధంగా జరిపించటానికైనా దైవానికి 
శక్తి ఉన్నది. ఎంతటి బలవంతులైనా విధిచేతిలో కీలుబొమ్మలే కదా! 
క మానము సెడియును నిమ్మె। మేనం బ్రాణంబు లెట్లు మేకొని తాల్తుం? 

గాన యిది నిశ్చయముగా । బూనితి నాతెగువ మాన్వం బోల దొరులకున్‌.” 21 


ప్రతిపదార్థం: మానము+చెడియునున్‌= ఆత్మాభిమానం పాడైపోయినప్పటికిని; ఇమ్మైన్‌= ఈ రీతిగా; మేనన్‌= శరీరంలో; 
'ప్రాణంబులు= అసువులు; మేకొని= అంగీకరించి; ఎట్టు= ఏవిధంగా; తాల్తున్‌= ధరించగలను? కాన= కావున; ఇది= ఈ 
నిరశన(వ్రతం; నిశ్చయముగాన్‌= దృఢమైన ఉద్దేశంతో; పూనితిన్‌= వహించాను; నాతెగువ= నా సాహసం; ఒరులకున్‌= 
ఇతరులకు; మాన్సన్‌+సోలదు= ఆపటానికి వీలు లేదు. 


తాత్సర్యం: “ఆత్మాభిమానం పాడయిపోయి, ఈ విధంగా ఈ శరీరంలో అసువులను నేను ఎట్టా భరించగలను? 
మానం కంటె ప్రాణం గొప్పది కాదు. ఇది నా దృఢమైన అభిప్రాయం, నేను ప్రాయోపవేశదీక్ష పూని ప్రాణాలను 
విడనాడదలచాను. దీనికి తిరుగు లేదు. ఎవరూ నా సాహసాన్ని మాన్సలేరు' అని దుర్యోధనుడు పలికాడు. 


వ. అని పలికి సమీపగతుం డయిన దుశ్శాసను నాలోకించి యమ్మహీపాలుం డి ట్లనియె. 22 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సమీపగతుండు+అయిన= దగ్గరకు వచ్చి నిలచిఉన్న; దుశ్శాసనున్‌= దుస్పసేనుడిని; 
ఆలోకించి= చూచి; ఆ+మహీపాలుండు= ఆ రాజు, ఆదుర్యోధనుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: అంత - ఆతనిదరికి వచ్చి నిలబడిన దుశ్చాసనుడిని చూచి దుర్యోధనుడు ఇట్టా అన్నాడు. 


సీ, “అన్న! దుశ్శాసన! నిన్ను రాజ్యమునకు । బట్టంబు గట్టెదం బతివి గమ్ము; 
శకునికర్ణులు దీర్వం బ్రకటవసుంధరా | వలయమంతయు మహోజ్జ్వలత నేలు; 
భ్రాతృవర్గమునకు( బ్రీతి సేయుము; బంధు(। జనుల బోషింపుము; సద్ద్విజులకు 
నుత్తమంబుగ దగువృత్తులు సెల్లింపు; । గురుజనంబుల భక్తి గొలువు మెపుడు; 


తే. నింద్రు డమరగణంబుల నేలునట్లు । ధరణి పతుల నేలుము; బాహుదర్ప మొప్ప( 
బగఅ నుక్కడంగింపుము; పరమమిత్త్తు । లైన శూరుల6 గొనియాడు మర్హభంగి'. 23 


ప్రతిపదార్థం: అన్న, దుశ్ళాసన!= నాయనా, దుశ్శాసనా!; నిన్నున్‌; రాజ్యమునకున్‌= ప్రభుత్వానికి; పట్టంబు+కట్టెదన్‌= 
పట్టాభిషిక్తుడిని చేస్తాను; పతివి+కమ్ము= రాజువు అగుము; శకుని, కర్ణులు, తీర్చన్‌= శకుని, కర్ణుడు అమర్భగా; ప్రకట, 
వసుంధరా, వలయమున్‌= కనుపించునట్టి భూమండలాన్ని; అంతయున్‌= సమస్తం; మహా+ఉత్‌+జ్వలతన్‌= గొప్పగా 
ప్రకాశించేటట్లుగా; ఏలు(ము)= పరిపాలించుము; (బభ్రాతృవర్గమునకున్‌= సోదరసముహానికి; ప్రీతి*చేయము= సంతుప్టిని కల్గించుము; 
సత్‌+ద్విజులకున్‌= మంచి బ్రాహ్మణులకు; ఉత్తమంబుగన్‌= (శ్రేష్టంగా; తగు వృత్తులు= ఉచితమైన ఈనాములు; చెల్లింపు(ము)= 
ఇమ్ము; ఎపుడున్‌= ఎల్లప్పుడును; గురుజనంబులన్‌= పెద్దలైన వారిని; భక్తిన్‌= పూజ్యభావంతో; కొలువుము= ఆరాధించుము; 
ఇం(ద్రుండు= వేలుపుదొర; అమర, గణంబులన్‌= వేల్పుల సముదాయాలను; ఏలునట్టు= పరిపాలించేటట్టుగా; ధరణిపతులన్‌= 
రాజులను; ఏలుము= పరిపాలించుము; పగజన్‌= శత్రువులను; బాహుదర్పము+జఒప్పన్‌= పరాక్రమం శోభిల్లేటట్టుగా; ఉక్కు+అడం 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 935 


గింపుము= మదాన్ని అణచివేయుము; పరమమి(త్రులు+ఐన= మిక్కిలి స్నేహితులు అయిన; శూరులన్‌= వీరులను; అర్హభంగిన్‌= 
ఉచితమైన పద్దతిలో; కొనియాడుము= కీర్తించుము. 


తాత్పర్యం: 'నాయనా! దుశ్ళాసనా! నీకు పట్టం కట్ట్లుతాను, నీవే రాజువు కమ్ము; శకుని కర్షుడు నీకు సర్వాన్నీ 
యు యు © 

అమర్చి పెట్టగలరు. ఈ భూమండలమంతటిని దేదీప్యమానుడవై పరిపాలించుము. సోదరసమూహానికి సంతృప్తి 

కలిగించుము. చుట్టపక్కాలను పోషించుము. (బ్రాహ్మణోత్తములకు అ(గ్రహారాలను దానంచేయుము. పెద్దలను 

పూజించుము. పరాక్రమంతో శత్రువులను నాశనం చేయుము. శూరులైన మిత్రులను సముచితంగా సమ్మానించుము. 


వ. అనిన నమ్మాట దనహృదయంబునకు నిశితశూలంబయిన, నతండు నిలువ నోపక యగ్రజు 
పాదంబులపయిం బడి, ‘దేవా! యిట్లానతీ( దగదు; నాకుం బ్రసన్నుండ వగు' మని నిజనేత్రజలంబులం 
దదీయ చరణయుగళం బభిషేకించుచు నిట్లనియె. 24 


ప్రతిపదార్థం: అనినన్‌= అని దుర్యోధనుడు చెప్పగా; ఆ+మాట= ఆ పలుకు; తన, హృదయంబునకున్‌= తన డెందానికి; 
నిశిత శూలంబు+అయినన్‌= వాడి బల్లెంవలె తగులగా; అతండు= దుళ్ళాసనుడు; నిలువన్‌+ఓపక= ఆగజాలక; అ(గ్రజు= 
అన్నయొక్క; పాదంబులపయిన్‌+పడి= కాళ్లమీద వ్రాలి; దేవా!= ప్రభూ! (ఓదుర్యోధనసార్వభౌమా!); ఇట్టు= ఈ రీతిగా; 
ఆనతి+ఈన్‌+తగదు= ఆజ్ఞాపించరాదు; నాకున్‌+(ప్రసన్నుండవు+అగుము= నాపట్ల అనుగ్రహం కలవాడవు కమ్ము; అని= 
అని చెప్పి; నిజనేత్ర, జలంబులన్‌= తన కన్నీళ్లతో; తదీయ, చరణ, యుగళంబు= అతడి పాదాలజంటను; అభిషేకించుచున్‌= 
తడుపుతూ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని దుర్యోధనుడు చెప్పాడు. దుర్యోధనుడిమాటలు దుశ్చాసనుడి హృదయానికి వాడిబల్లేలమాదిరి 
(గుచ్చుకొన్నాయి. అంతట దుశ్శాసనుడు నిలువజాలక అన్న అయిన దుర్యోధనుడి కాళ్లమీద పడి, తన కన్నీళ్లతో 
ఆతడికాళ్లు తడిపి ఇట్టా పలికాడు. 
చ. “అవని విదీర్ణ మైనను, హిమాద్రి చలించుట గల్లినన్‌, మహా 

ర్థవ మది యింకినన్‌, దివసనాథు(డు( జంద్రుండు దేజ మేదినం, 

గువలయనాథ! నీకు నొక కుత్సితభావము౦ గల్ల నేర్చునే! 

భవదుపయోగ్య మైన నృపభారము నాకు వహింప శక్యమే? 25 
ప్రతిపదార్థం: కువలయనాథ!= భూమికి భర్తవైన రాజా! (ఓ దుర్యోధన సార్వభౌమా!); అవని= భూమి; విదీర్లము+ఐనను= 
(బ్రద్దలయిప్పటికి; హిమ+అ(ద్రి= మంచుకొండ; చలించుట= కదలటం; కల్గినన్‌= ఏర్పడినప్పటికి; మహా+అర్లవము= గొప్పసము[ద్రం; 
అది= అది(అంతటిది); ఇంకినన్‌= ఎండిపోయినప్పటికి; దివసనాథు(డున్‌= సూర్యుడున్నూ (పగటికిభర్త); చంద్రుండున్‌= 
చందమామయున్నూ; తేజము= వెలుగు; ఏదినన్‌= కోలుపోయినప్పటికీ; నీకున్‌= నీకు; ఒక= ఒక; కుత్సితభావమున్‌= నికృష్ణ 
మైన ఆలోచన; కల్లన్‌నేర్చునే?= కలుగ గలదా?; భవత్‌+ఉపయోగ్యము+ఐన= నీకు ఉపయోగపడ దగిన; నృపభారము= 
రాజునకు సంబంధించిన బరువు, బాధ్యత; నాకున్‌= నాకు; వహింపన్‌= మోయటానికి; శక్యము+ఏ?= సాధ్యం అగునా? 


తాత్సర్యం: ఓ దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసిన వాడవు నీవే. నీకొరకే ఈ రాజ్యం ఏర్పడింది. 
ఈప్పథివి ముక్క చెక్కలు అగు గాక. సముద్రం ఇంకిపోవుగాక! సూర్యచంద్రులు తమతేజాలు కోలుపోతారుకాక. 
నీలో ఎట్టి నికృష్ణభావాలు పొడసూపకుండునుగాక! నేను నీవు వహింపదగిన రాజ్యభారాన్ని మోయజాలను సుమా! 


త శ్రీమదాంధ్ర మహాభారతము 


క హెతు లైనవారి( బ్రోచుచు । సతతంబును రిపుల నెల్ల జమరుచు నిఖిల 
క్షితితలము నీవ యేలుము | శతసంవత్సరము లధిప! జయశీలుండవై.” 26 


ప్రతిపదార్థం: అధిప!= ఓమహారాజా!; హితులు+ఐనవారిన్‌= మిత్రులు అయిన వారిని; 'ప్రోచుచున్‌= కాపాడుతూ; సతతంబును= 
ఎల్లప్పుడును; రిపులన్‌+ఎల్లన్‌= శత్రువులనందరిని; చమరుచున్‌= నాశనం చేస్తూ; నిఖిలక్షితితలమున్‌= సమస్తమైన భూమండలాన్ని; 
నీవు+అ= నీవే; శతసంవత్సరములు= నూరు ఏండ్లు; జయశీలుండవు+ఐ= విజయం సాధించే స్వభావం కలవాడవై; ఏలుము= 
పరిపాలించుము. 


తాత్సర్యం: మహారాజా! మిత్రులను కాపాడుతూ, శత్రువులను నశింపజేస్తూ నీవు ఈ భూమండలం సమస్తం 
విజయపరంపరలను సాధిస్తూ నూరుసంవత్సరాలు పరిపాలింపుము.' 


వ. అనుచునయ్యువరాజు దుఃఖాతిభారవిహ్వలుండై యెలుంగెత్తి యేడ్డిన, నయ్యన్నయుంగన్నీరొలుక 
నూరకుండె; నప్పుడు కర్ణుండు వారలంజూచి' యిట్లేల బాలిశులుంబోలెనేడ్డెదరు? ధెర్యంబులు ధరియించి 
శోకవ్యసనంబులు విడువుండు; శోకశీలురం జూచి పగతురు సంతసిల్లుదురు; శోకశీలురకు( బైపై శోకంబులు 
వొందు' నని దుర్యోధనుం బేర్కొని యిట్లనియె. 27 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనిపలుకుతూ; ఆ+యువరాజు= ఆ దుళ్ళాసనుడు; దుఃఖ+అతిభార, విహ్వలుండు+ఐ= 
వగపుబరువుచేత క్షోభించి అవయవాల పట్టు తప్పినవాడై; ఎలుంగు+ఎత్తి= కంఠస్వరాన్ని ఎక్కువ చేసి; ఏడ్భినన్‌= శోకించగా; 
ఆ+అన్నయున్‌= ఆ అగ్రజుడు అయిన దుర్యోధనుడు కూడా; కన్నీరు+ఒలుకన్‌= కంటినీరు కారగా; ఊరకుండెన్‌= 
మిన్నకున్నాడు; అప్పుడు= ఆ సమయంలో; కర్టుండు= కర్ణుడు; వారలన్‌+చూచి= వారలను (దుర్యోధన దుశ్ళాసనులను) 
కాంచి; ఇట్టు+ఏల= ఈవిధంగా ఎందుకు; బాలిశులున్‌+పోలెన్‌= పసిబిడ్డలవలె, మూర్గులవలె; ఏడ్చెదరు= శోకిస్తారు; ధైర్యంబులు= 
చిత్తవైకల్యం లేని మనోని[గ్రహాలు; ధరియించి= వహించి; శోకవ్యసనంబులు= దుఃఖం కష్టాలు; విడువుండు= వదలిపెట్టండి; 
శోకశీలురన్‌+చూచి= ఏడుపుగొట్టువారిని కాంచి; పగతురు= శత్రువులు; సంతసిల్లుదురు= ప్రమోదం చెందుతారు; శోకశీలురకున్‌= 
దుఃఖవివశులయ్యే స్వభావం కలవారికి; పైపైన్‌= (క్రమంగా; శోకంబులు= దుఃఖాలు; పొందును= కలుగుతాయి; అని= అని 
చెప్పి; దుర్యోధనున్‌+పేర్కొని= దుర్యోధనుడిని సంబోధించి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: అని చెప్పి, యువరాజు అయిన దుశ్చాసనుడు సంక్షోభించిన హృదయంతో వశం తప్పిన అవయవాలు 
కలవాడై బిగ్గరగా ఏడ్చాడు. అన్నగారైన దుర్యోధనుడు కంటినీరు కారుస్తూ మిన్నకున్నాడు. అపుడు కర్ట్షుడు వారిని 
చూచి, “ఈవిధంగా మీరు ఇరువురూ పసిబిడ్డలవలె ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ధైర్యంగా ఉండవలసినవారు. 
దుఃఖం మంచిది గాదు. ఏడ్బేవారిని చూచి శత్రువులు సంతోషిస్తారు. అంతేకాక, దుఃఖించే వారికి మరికొన్ని కష్టాలు 
క్రమంగా దాపురించి పైనబడుతుండటం కద్దు' అని చెప్పి, దుర్యోధనుడిని సంబోధించి ఈవిధంగా పలికాడు. 


ఉ. “ఒకయల్పమనుజు క్రియ సో | మకులోత్తమ! నీకు నిట్లు మహనీయసుఖ 
ప్రకృతి యగు నిజశరీరం । బకట! విడువ( దల(పనగునె? యవిహితబుద్దిన్‌. 28 


ప్రతిపదార్థం: సోమ, కుల+ఉత్తమ!= చం(ద్రవంశంలో పుట్టినవారిలో ్రేష్ణుడవైనవాడా!; ఒక+అల్ప, మనుజు, (క్రియన్‌= 
ఒకనీచమానవుడి వలె; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ రీతిగా; అవిహితబుద్దిన్‌= (క్రమశిక్షణ లేని మనస్సులో; మహనీయ, సుఖ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 937 


ప్రకృతి+అగు= గొప్ప సౌఖ్యాలను అనుభవించే స్వభావం కలది అయిన; నిజ శరీరంబు= స్వీయదేహం; అకట!= అయ్యో!; 
విడువన్‌= విడిచిపెట్టటానికి; తల(పన్‌+అగునె= ఆలోచించవచ్చునా (ఆలోచించరాదు). 


తాత్సర్యం: చం[ద్రవంశంలో జన్మించిన వారిలో (శ్రేష్ణుడవైన ఓసుయోధనమహారాజా! ఒక నీచమానవమా(త్రుడి 
మాదిరిగా నీవు దుఃఖించతగునా? గొప్ప భోగభాగ్యాలు అనుభవించతగిన నీశరీరాన్ని విడిచిపెట్టటానికై అయ్యో! 
ఆత్మహత్యకు పూనతగునా? అట్టిపని క్రమశిక్షణ లేని దుర్చలమనస్కులు మాత్రమే చేస్తారు కాని నీవంటివారికి 
అది తగినపని కాదుసుమా! 


తే. శోకమగ్నుండ వగు నిన్ను. జూచి బెగడి ।; యధిప! నీతమ్ములును నేను నధికదుఃఖు 

వహ్ని పాల్పడ మయ్య! మావలన( గరుణ । గలిగి తీర్పవె యిందటి( గౌరవేంద్ర! 29 
ప్రతిపదార్థం: అధిప= రాజా! (దుర్యోధనమహారాజా!)!; శోకమగ్నుండవు+అగు= దుఃఖంలో మునిగిన వాడవయిన; నిన్నున్‌= 
నిన్ను; చూచి= అరసి; బెగడి= ధైర్యంవీడి; నీ తమ్ములును= నీ అనుజులును; నేను= నేను (కర్షుడును); అధిక, దుఃఖ, 
వహ్ని= గొప్పశోకం అనెడి అగ్నికి; పాల్పడము+అయ్య= వశమైనవారలముకామా? (దుఃఖమనెడి అగ్నికి చిక్కుతాము); 
కౌరవ+ఇం(ద్ర!= కౌరవులకు |ప్రభువైనవాడా! దుర్యోధనసార్వభౌమా!; మా వలనన్‌= మా యందు; కరుణ= దయ; కలిగి= 
ఉండి; ఇందణన్‌+ ఇంతమందిని; తీర్చవె?= సంతృప్తిని పొందింపవా? 


తాత్సర్యం: కౌరవులకు ప్రభు వయిన ఓ దుర్యోధన సార్వభౌమా! నీవు మాకు అధిపతివి. నీవు దుఃఖంలో మునిగితే 
నిన్ను చూచి, దుళ్ళాసనుడు మున్నగు నీతమ్ములున్నూ, నేనున్నూ మిక్కుటమైన దుఃఖం అనే అగ్నికి ఆహుతి 
అయిపోతాంకదా! నీవు మాపట్ల జాలి గలిగి ఇంతమందిని సంతృప్తి పరచటానికైనా నీ నిరశనవ్రతం విరమించదగును. 


విశేషం: 1. దుఃఖవహ్ని= దుఃఖం అనే అగ్ని. అలం : రూపకం. 2. ప్రాయోపవేశం దుర్యోధనుడి ఆత్మహత్యకు దారితీయటం 
మా(త్రమేగాక- పలువుర మరణాలకు కారణం జొతుందని కర్టుడి హెచ్చరిక. 


వ. పాండవులచేత విముక్తుండ నైతి నని వగచె; దంతియకాని నీకుం గార్యగతియందు వివేకంబు సాల; దది 
యెట్లనిన, నేరాజు రాజ్యంబున నిశ్చింతు లయిన జనులు తమతమ జీవనంబుల వర్తింతు రారాజునకు 
నట్టిజనులుబంట్లు; గావునందా రమ్మహీపతికిం దీఅమిగల్లిన చోట్ల నెల్లనుందమపారుషంబులు 
నెటిపవలయు(; గౌంతేయులు నీదేశంబున నుండి నీయాజ్ఞవలనం గృతారంభులై యున్న వా రగుటంజేసి 
వారు నీకింకరులు; నీకునైన యక్కణ దీర్చుట వారి కర్ణకృత్యంబు; దీని కింత వనర నేల?; యదియునుంగాక 
పాండవులు జూదంబునాండ నీకు దాసు లైరి; తదీయంబు లైన మణికనకాదివస్తువులును భవదధీనంబులై 
యున్నయవి; వారు నిన్నుం గొలిచియుండుట లేకుండెనేనియు నింతటి కెలసంబు దీర్ప నేనియు వలదే; 
యిది యంతయు నూహించి వలవనివగలం బొగులక లెమ్ము! పురంబునకు నడువుము; నామాట వినక 
నిర్ణంధపరుండ వైతేనియు ని న్నేమనవచ్చు; నిందటిము నీపోయిన గతిన పోవంగలవారము; నీవు లోకంబు 
చేత నగుంబాటును బొందెద; వింతియి యని కర్ణుండు సెప్పిన విని దుర్యోధనుండు వెండియుం 
బ్రాయోపవేశంబునందు నిశయంబు వదలకున్నం గనుంగొని శకుని యి ట్లనియె. 30 


938 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాండవులచేతన్‌; విముక్తుండన్‌+ఐతిన్‌= బంధమోక్షణం చేయబడినవాడను అయినాను; అని= అంటూ; 
వగచెదు= దుఃఖిస్తావు; అంతియకాని= అంతేకాని; నీకున్‌; కార్యగతియందున్‌= చేయవలసిన పనిని జరపటంలో; 
వివేకంబు=విచారణచేసి భిన్నవస్తువులందు గల సూక్ష్మభేదాన్ని గుర్తించే తెలివి; చాలదు= సరిగా లేదు; అది= (వివేకంలేకపోవటం); 
ఎట్టు+అనినన్‌= ఎటువంటిది అంటే; ఏరాజు రాజ్యంబునన్‌= ఏప్రభువు ఏలుతున్న సీమలో; నిశ్చింతులు= దుఃఖం లేని 
వారు; అయినజనులు; తమ, తమ, జీవనంబులన్‌= తమతమత (బ్రదుకుతెరువులలో; వర్తింతురు= (సుఖంగా) మెలగుతారో; 
ఆరాజునకున్‌= ఆ(ప్రభువుకు; అట్టి జనులు= ఆవిధంగా (సుఖజీవితం గడిపే) ప్రజలు; బంట్టు= సేవకులు; కావునన్‌= కాబట్టి; 
తారు= తాము; ఆ+మహీపతికిన్‌= ఆరాజుకు; తీఅమి+కల్షిన, చోట్టన్‌+ఎల్లనున్‌= ఆపద (అక్కర) ఏర్పడిన అన్నితావుల్లో; 
తమపౌరుషంబులు= తమపరా(క్రమాలు; నెజపన్‌వలయున్‌= ప్రదర్శించాలి; కౌంతేయులు= కుంతీదేవి కుమారులు అయిన 
పాండవులు; నీదేశంబునన్‌+ఉండి= నీవు పరిపాలించే రాజ్యంలో నివసించి; నీ+ఆజ్ఞవలనన్‌= నీ ఆనతిచొప్పున; కృత+ఆరంభులు+ 
ఐ+ఉన్నవారు= చేయబడిన ప్రయత్నాలు కలవారు (నెరవేరిన పనులు కలవారు); అగుటన్‌+చేసి= అగుటచేత; వారు= ఆ 
పాండవులు; నీకింకరులు= సీసేవకులు; నీకున్‌+ఐన= నీకు ఏర్పడిన; అక్కణు= అవసరాన్ని; తీర్చుట= నెరవేర్చుట; వారికిన్‌= 
ఆ పాండవులకు; అర్హకృత్యంబు= తగినపని; దీనికిన్‌= ఈవిధంగా జరిగినదానికి; ఇంత= ఇంత ఎక్కువగా, ఈవిధంగా; 
వనరన్‌+ఏల?= దుఃఖించటం ఎందుకు?; అదియునున్‌+కాక= అంత మాత్రమే కాక (పై చెప్పబడిన హేతువుకు అదనంగా); 
పాండవులు= పాండునందనులు; జూదంబునాండు+అ= ద్యూతం ఆడిన రోజే; నీకున్‌; దాసులు; ఐరి; తదీయంబులు+అయిన= 
వారి వైన; మణి, కనక+ఆది, వస్తువులును= రత్నాలు, బంగారాలు మున్నగు పదార్థాలు సయితం; భవత్‌+అధీనంబులు+ఐ= 
నీకు లోబడినవి అయి; ఉన్న+అవి= ఉన్నవి; వారు= ఆ పాండవులు; నిన్నున్‌, కొలచి+ఉండుట+ లేకుండెన్‌+ఏనియున్‌= 
నిన్ను నీ కొలువుకూటంలో సేవించి ఉండటం చేయకపోయినా; ఇంతటి= ఈవిధంగా ఉన్నటువంటి; కెలసంబు= పని; 
తీర్చన్‌+ఏనియున్‌, వలదే= చేయవద్దా (చేసి తీరవలెను); ఇది+అంతయున్‌= ఈవిషయాన్ని అంతటిని; ఊహించి= ఆలోచించి; 
వలవని= కూడని; వగలన్‌= దుఃఖాలలో, పొగులక= వెతచెందక; లెమ్ము= లేచి నిలబడుము (అనగా అజ్ఞానం వీడి మేలుకొని 
అనంతరం కర్తవ్యం నిర్వహించటానికి సంసిద్దుడవు కమ్ము); పురంబునకున్‌= నగరానికి (హస్తినాపట్టణానికి); నడువుము= 
బయలుదేరుము; నామాటన్‌= నేను చెప్పిన పలుకులను; వినన్‌= ఆలకించక (అంగీకరించక); నిర్బంధ పరుండవు+ ఐతి+ 
ఏనియున్‌= బంధంలో చిక్కుకొన్నవాడవు అయితే; నిన్నున్‌= నిన్ను; ఏమి+అనన్‌వచ్చున్‌= ఏమనగలము?; ఇందరము= 
ఇంతమందిమి; నీపోయినగతిన్‌+అ= నీవు వెళ్లే మార్గంలోనే; పోవన్‌+కలవారము= వెడలగలవారం; నీవు= నీవు, 
ఓదుర్యోధనమహారాజా!; లోకంబుచేతన్‌= లోకంలోని అందరుప్రజలచేత; నగుటాటును, పొందెదవు= నవ్వుల పాలవుతావు; 
ఇంతియ= ఇంతే సుమా! అని; కర్టుండున్‌ చెప్పినన్‌; విని= ఆలకించి వెండియున్‌= మరల; ప్రాయోపవేశంబునందున్‌= 
నిరశనవ్రతదీక్షను పూనటంలోని; నిశ్చయంబు= నిర్ణయాన్ని; వదలక+ఉన్నన్‌= వీడక ఉండగా; కనుంగొని= గమనించి; శకుని; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: 'నేను గంధర్వులచేత జయించబడటం ఒకవిధమైన పరాభవం. అంతకంటె శోచనీయమైనది నాశత్రువులు 
అయిన పాండవులచేత చెజునుండి విడుదల చేయబడటం. ఇది ఇమ్మడి పరాభవం” అని అభిమానధనుడ వైన నీవు 
దుఃఖించటం ఆలోచిస్తే స్టూలదృష్టికి సరిఅయినదే కాని, సూక్ష్మదృష్టికి సరి అయినది కాదు. జ్ఞానానికి మూలం 
విచక్షణ. అసలు పాండవులు ఎవరు? వారు నీరాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులు కదా! రాజుకు ఆపదవచ్చినప్పుడు 
తమప్రాణాలొడ్డి అయినా పౌరులు రాజుకు సేవ చేయాలికదా! పాండవులు నీసేవకులు. నీవు పాండవులకు ఏలిక 
అయిన సార్వభౌముడవు. పాండవులు నీరాజ్యంలో శాంతిభద్రతలను అనుభవిస్తూ నివసిస్తున్న సేవకులు. సేవకుల 
ధర్మం రాజరక్షణ. కాబట్టి వారు తమ ప్రభు బుణం దీర్చుకొనటానికి నిన్ను విడిపించారు. ఇది వారికి అవశ్యకర్తవ్యం. 
అంతేగాక - జూదంలో నీకు ఓడిపోయిననాడే పాండవులు నీకు దాసులు. వారి ధనధాన్యసంపదలు పౌరుషప్రాభవాలు 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 939 


అన్నియు నీసొత్తుకదా! అసలు పాండవులు నీకొలువుకూటంలోనే ఉండి నిత్యమూ నీకు సేవలు చేయవలసిన వారే. 
ఏదో అక్కర యేర్పడినపుడు ముందుకు వచ్చి నీకు సేవ చేసి తమస్వామిభక్తిని ప్రకటించి ధన్యులైనారు. ఈవిధంగా, 
సూక్ష్మదృష్టితో విచక్షణ చేసి నీప్రాయోపవేశ దీక్షను విరమించి, మునుముందు నిర్వహించవలసిన పనికి పూనుకొనుము. 
లేదేని లోకులు నిన్ను పరిహసిస్తారు' అని కర్షుడు దుర్యోధనుడికి హితబోధ చేశాడు. కాని, దుర్యోధనుడు తన 
పట్టుదల వదలక, నిరశనవ్రతదీక్షను పూనటంలోనే స్థిరసంకల్పం కలవాడయ్యాడు. అప్పుడు శకుని దుర్యోధనుడితో 
ఈ విధంగా చెప్పాడు. 


క్ర “కర్ణుని యాడిన మాటలు । నిర్ణయమున కింత యొప్పునే! యిప్పలుకుల్‌ 
కర్ణంబుల జొనుపుము; దుః । ఖార్ణవపారంబు6 బొందు మవనీనాథా ! 31 


ప్రతిపదార్థం: అవనీనాథా!= భూమికి భర్తవైన రాజా! (ఓదుర్యోధనా!); కర్టుని+ఆడినమాటలు= కర్టుడు చెప్పిన పలుకులు; 
నిర్లయమునకున్‌= కర్తవ్యాన్ని నిశ్చయించటానికి; ఇంత= ఈవిధంగా, ఇంతచక్కగా; ఒప్పునే!= సరిపడునా!; ఈ+పలుకుల్‌= 
ఈమాటలు; కర్లంబులన్‌= చెవులలోకి; చొనుపుము= దూర్పుము; దుఃఖ+అర్లవ, పారంబున్‌= శోకం అనెడి సముద్రపు 
అవ్వలిగట్టును; పొందుము= పడయుము, చేరుము. 


తాత్సర్యం: ఓ దుర్యోధనమహారాజా ! కర్గుడు చక్కని చిక్కని హితబోధ నీకు చేశాడు. ఆతని మాటలు సందర్భశుద్ది 
కలవి. విచక్షణ విజ్ఞానంతో కూడినట్టివి. ఆతడు చెప్పినట్టుగా ప్రవర్తించి, నీకు దాపురించిన దుఃఖ సము[ద్రంనుండి 
బయటపడు. 


విశేషం: దుఃఖార్లవము= దుఃఖం అనెడి అర్లవము అలం: రూపకం. 


తరలము. 
కడగి బుద్దిబలంబునంద యకంటకంబుగ జేసి యే. 
బుడమిరాజ్యము సర్వముం దగ బుచ్చి యిచ్చిన నిమ్ములం 
గుడువ నేరక దీని నిచ్చట గూల దన్ని శరీరమున్‌ 
విడుతు€ గా కని నిశ్చయించెదు వెట్టి వైతె నరేశ్వరా! 32 


ప్రతిపదార్థం: నర+-ఈశ్వరా!= ప్రజలకు అధిపతి వైన ఓరాజా! దుర్యోధనా!; కడయగి= పూని; బుద్దిబలంబునందున్‌+అ= 
కేవలం తెలివితేటల మహిమచేత మా(త్రమే; ఏన్‌= నేను; పుడమి రాజ్యమున్‌= భూమిరాజ్యాన్ని అకంటకంబుగన్‌+చేసి= 
శత్రువులులేని దానినిగా ఒనర్చి, సర్వమున్‌= సమస్తం (సర్వరాజ్యం); తగన్‌= ఒప్పునట్టుగా; పుచ్చి యిచ్చినన్‌= తీసి ఇవ్వగా; 
ఇమ్ములన్‌= సం(పీతితో; కుడువన్‌నేరక= అనుభవించజాలక; దీనిన్‌; ఇచ్చటన్‌; కూలన్‌+తన్ని= పతనమయ్యేటట్టుగా కాలితో 
తాడించి; శరీరమున్‌= దేహాన్ని; విడుతున్‌+కాక+అని= విడిచిపెట్టుతాను సుమా అని; నిశ్చయించెదు= నిర్లయిస్తున్నావు; 
వెట్టేవి+ఐతి+ఎ= పిచ్చివాడవు అయినావా?. 


తాత్సర్యం: ఓ దుర్యోధనా ! నీవు సాధారణమానవుడవు కావు; సార్వభౌముడవు. నీకర్తవ్యాన్ని గూర్చి జాగరూకతతో 
యోచించుము. నీకు ఈ భూమిరాజ్యాన్ని సమస్తాన్నీ కేవలం నాబుద్దిబలంచేత (అనగా మాయాద్యూతమహిమచేత) 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


నీకు సంపాదించి ఇచ్చాను. నీవు నీబాహుబలంచేత సంపాదించింది కాదుకదా ఈ రాజ్యం. నీవు ఆర్టించినచో 
దానిని నీవు త్యజింప వచ్చునుగాని, నేను నీకు సంపాదించి ఇచ్చిన దానిని నీవు త్యజిస్తే నామనస్సు ఖేదపడుతుందికదా. 
నీవు కష్టపడి సంపాదించ నక్కరలేకుండా, సంక్రమించిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండ ప్రాయోపవేశదీక్షతో 
ఆత్మహత్యకు పూనుకొనటం అవివేకం. నీకు పిచ్చి ఎక్కిందా ఏమిటి? 


విశేషం: వృత్త లక్షణానికి చూడు. 4.402 విశేషాంశం. 


ఆ. నీకు వృద్ధసేవ లేకున్మి యిప్పుడు । నాకు దెల్లమయ్యె( బ్రాకటముగం 

గోపమును మనోనుతాపంబు( బొందుచో । ధీరు6 డపుడ యడ(ప నేరవలదె. 33 
ప్రతిపదార్థం: నీకున్‌= (ఓదుర్యోధనా) నీకు; వృద్దసేవ= పెద్దలసేవ (పెద్దలకు పరిచర్యచేయటం); లేక+ఉన్కి= లేకపోవటం; 
నాకున్‌= నాకు; ప్రాకటముగన్‌= సుస్పష్టంగా; తెల్లము+అయ్యెన్‌= తెలిసింది; ధీరుండు= ధైర్యం కలవాడు (జంకుగొంకులు 
లేక ఆపదలలో కలతచెందని మనస్సు కలిగి నిలువగలవాడు); కోపమును= ఆగ్రహాన్ని; మనస్‌+అనుతాపంబున్‌= చిత్తంలో 
ఏర్పడిన వ్యాకులతను; పొందుచోన్‌= అనుభవించేటప్పుడు; అపుడు+అ= అప్పుడే; అడ(పన్‌ నేరవలదె= అణచివేయవలదా 
(అణచివేయాలి సుమా). 


తాత్సర్యం: నీలోని లోపాన్ని నేను కనిపెట్టాను. నీవు యువరాజుగా పుట్టి పెరిగిన ఆగర్భ శ్రీమంతుడవు. నీవు 
పెద్దలకు పరిచర్య చేయలేదు. పెద్దలకు పరిచర్య చేయటంచేత లభించే వ్యావహారికజ్ఞానం వేరు. సిద్దాంతాలను 
గూర్చిన (శ్రుతపాండిత్యం వేరు. అప్పుడప్పుడు - కోపం రావచ్చును. మానసిక వ్యాకులత ఏర్పడవచ్చును. ధీరుడైనవాడు 
అట్టి విచారాలను వెనువెంటనే త్రుంచివేయాలి కాని వాటి వలన విహ్యలుడు కాగూడదు. 


విశేషం: (గ్రాంథిక జ్ఞానం చాలదు. “చదువు - అనుభవమ్ముసాటి గాదు”. (శ్రుతులు స్మృతులు భిన్నభిన్నమార్గాలు సూచిస్తాయి. 
ఎచ్చటను ఏకైకప్రమాణం కానరాదు. ఇక కర్తవ్యం నిర్ణయించడం ఎట్టా? పెద్దలు నడిచిన మార్గమే శరణ్యం. ఇది 
ప్రాచీనసంస్కృతిమర్యాద. “ధర్మము బహుమార్గ దృష్టంబు”. మహాభారతంలో ధర్మవ్యాధుడి గాథలోని ప్రవచనం. ధర్మం 
గ్రాంథిక జ్ఞానంవలన తెలియనగును గాని 'ధర్మసూక్ష్మములు” - పెద్దల (ప్రవర్తనల వల్లనే తేటతెల్లం జొతాయి. మహాభారతం 
పంచమవేదం. ధర్మతత్త్యజ్ఞల దృష్టిలో పలుతావులలో ధర్మశాస్త్రం. మహాభారతంలో పలుతావులలో సూక్ష్మ(ప్రస్తావన ఉన్నది. 
దయ్యాలు వేదాలను వల్లెవేయవచ్చును. శకుని - మాయాద్యూతకారుడు. ధర్మపన్నాలను ఉదాహరించటానికి జంకలేదు. 


తే. పిటికితనము నేమటుటయు నొటువతనము । మెత్తంబాటును గార్యంబు నత్తెజంగు 

నేరమియు విషయంబుల( గూరుటయును । గలుగు పతికి నుండదు సిరి దొలంగి పోవు. 34 
ప్రతిపదార్థం: పిజికితనమున్‌= భయపడే స్వభావమూ, ఏమణుటయున్‌= మరపూ; ప్రమత్తతా; ఒజువతనము= వికారత్వమున్నూ, 
మెత్తంబాటును= మృదు స్వభావమున్నూ; కార్యంబు+ఆ+తెజంగు, నేరమియున్‌= చేయవలసిన పనిని ఏవిధంగా చేయవలెనో 


ఆవిధం తెలియక పోవుటయున్నూ; విషయంబులన్‌= ఇంద్రియసుఖాలలో; కూరుటయును= తగులుకొనుటయును; కలుగు= 
ఉండే; పతికిన్‌= రాజుకు; సిరి= లక్ష్మి తొలంగిపోవున్‌= దూరమైపోతుంది. 


తాత్పర్యం: భయపడేస్వభావం, (ప్రమత్తత, వికారత్వం, మరీ మెత్తదనం, కర్తవ్యాలను నిర్వహించటంలో విచక్షణ 
లేకపోవటం మొదలైన లక్షణాలు కల రాజుకు సిరి తొలగిపోతుంది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 941 
వ. కావున గార్యజ్ఞాండ వగుము; కార్యజ్ఞానం బెట్టి దనిన. 35 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కార్యజ్ఞాండవు+అగుము= చేయవలసిన పనిని ఏవిధంగా చేయనగునో తెలిసినవాడవు 
కమ్ము; కార్యజ్ఞానంబు= కర్తవ్యాన్ని గూర్చిన తెలివిడి; ఎట్లిది+అనినన్‌= ఎటువంటిదంటే. 
Sa అవి [ 


తాత్పర్యం: కావున నీవు చేయవలసిన పనిని ఏవిధంగా చేయవలెనో తెలిసికొన్న వాడవు కమ్ము. కర్తవ్యాన్ని గూర్చిన 
జ్ఞానం ఎటువంటిదంటే. 


ఉ. కౌరవనాథ! నీకు నుపకారము సేసిరి పాండవేయు ల 
వ్వీరులయందు నెయ్యమును వేడ్మయు నొప్పంగ నీ వభీష్టస 
త్మారముసే(త యుక్తమగు€ గాక ప్రియంపడ నర్హమైనచో 
దారుణశోకవహ్నిపరితాపము. బొందుట యిస్టు ధర్మువే? 36 


ప్రతిపదార్థం: కౌరవనాథ!= కౌరవులకు (ప్రభువైనవాడా- ఓదుర్యోధనసార్వభౌమా!; పాండవేయులు= పాండురాజు కొడుకులు; 
నీకున్‌; ఉపకారము+చేసిరి= సాయం చేశారు; ఆ+వీరులయందున్‌= ఆ శూరులతో; నెయ్యమును= మైత్రియును; వేడృయున్‌= 
ఆనందమును; ఒప్పంగన్‌= విలసిల్లగా; నీవు; అభిష్టసత్కారము+చేంత= మిక్కిలిఇష్టమైన సమ్మానం చేయటం; యుక్తము+అగున్‌+ 
కాక= సరిపోలుతుంది గాక; ప్రియంపడన్‌= ఇష్టపడటానికి; అర్హము+ఐనచోన్‌= యోగ్యమైనచోట; దారుణ, శోక, వహ్ని, 
పరితాపమున్‌= భయంకరమైన దుఃఖం అనే అగ్నిలో పడిన ఆవేదనను; పొందుట= అనుభవించటం; ఇవ్లు= ఇపుడు, 
ఈసమయంలో; ధర్మువే= ధర్మమా,- ధర్మం కాదుసుమా. 


తాత్సర్యం: ఓ దుర్యోధనమహారాజా! పాండునందనులు నీకు ఉపకారం చేసినమాట నిజం. నీవు వారికి ప్రత్యుపకారం 
చేయటం పాడి. వారిని సత్కరించుము. (ప్రేమతో వారియెడ మైత్రి నెరపుము. అంతేకాని, సంతోషింపవలసినచోట 
నీవు ఘోరమైన దుఃఖమనే అగ్నిలో పడి వెతచెందటం సరైనపని కాదు సుమా! 


చ. కృతము. దలంచి చిత్తమున గిల్టిషమంతయు నుజ్జగించి స 
న్మతులం బృథాతనూజుల నమానుషతేజుల( బిల్వం బంచి, త 
త్పితృధన మైన రాజ్యము నభీష్టముగా దగ నిమ్ము; నీకు నీ 
క్షితివలయంబునం బరమకీర్తియు( బుణ్యముం గల్లు భూవరా! 37 


ప్రతిపదార్థం: భూవరా!= భూమికి భర్త అయిన రాజా, - దుర్యోధనా! చిత్తమునన్‌= మనస్సులోపల; కృతమున్‌+తలంచి= 
పాండవులు నీకొనర్చిన ఉపకారమును స్మరించి; కిల్చిషము+అంతయున్‌= పాపం సర్వమూ; ఉజ్జగించి= వదలిపెట్టి; 
సత్‌+మతులన్‌= మంచిబుద్ది కలవారిని; పృథాతనూజులన్‌= కుంతియొక్క కొడుకులను, పాండవులను; అమానుష, తేజులన్‌= 
మనుజులకు అతీతమైన దివ్యమైన వర్చస్సు కలవారిని; పిల్వన్‌+పంచి= ఆహ్వానించటానికి ఆజ్ఞ నొసగి; తత్‌+పితృధనము+ఐన= 
వారల తండ్రికి సంబంధించిన సొత్తు అయిన; రాజ్యమున్‌= (పరిపాలనకు లోబడిన) దేశాన్ని; అభీష్టము గాన్‌= సంట్రీతితో; 
తగన్‌+ఇమ్ము= ఒప్పునట్టుగా ఒసంగుము; నీకున్‌= నీకు; ఈ క్షితివలయంబునన్‌= ఈ భూమండలంలో; క్రీర్తియున్‌= 
యశస్సు; పుణ్యమున్‌= సుకృతం; కల్లున్‌= లభిస్తుంది. 


942 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండవులు నీకు చేసిన మేలును గుర్తించి, నీమనస్సులో ఉన్న పాపాన్ని అంతటిని తుడిచి వేసి, వారిని 
ఆహ్యానించుము. కుంతీకుమారులు సజ్జనులు, లోకోత్తర పరా(క్రమవంతులు, దివ్యతేజస్సు కలవారు, పాండవులకు 
పైతృకమైన రాజ్యాన్ని ఇచ్చి, సంప్రీతితో సమ్మానించుము. అప్పుడు నీకు ఈ భూమండలాలలో సాటిలేని కీర్తి, 
పుణ్యం లభించగలవు. 


క. వారలు నీతో(బుట్టువు; । లీరాజ్యము మీరు వారు నేకం బై పెం 
పార(గ నేలుండు; దీనం | గౌరవకులనాథ ! సౌఖ్యగౌరవ మొందున్‌. 38 


ప్రతిపదార్థం: కౌరవకులనాథ!= కౌరవవంశానికి అధినేత వైన ఓ దుర్యోధనా! వారలు= వారు (ఆపాండవులు); నీతో 
బుట్టువులు= నీ సహోదరులు; ఈరాజ్యము= మీ పరిపాలనకు లోబడిన ఈ దేశం; మీరున్‌, వారున్‌= మీరున్నూ, వారున్నూ 
(కౌరవులు, పాండవులు); ఏకంబు+ఐ= ఐకమత్యంతో కూడినవారై; పెంపు+ఆర6గన్‌= అభ్యుదయం కలిగేటట్టుగా; 
ఏలుండు= పరిపాలించుడు; దీనన్‌= దీనివలన (కౌరవపాండవులు) ఏకం కావటంచేత; సౌఖ్యగౌరవము+ఒందున్‌= అధిక 
సుఖం ఏర్పడుతుంది. 


తాత్సర్యం: కౌరవవంశానికి అధినేత వైన ఓ దుర్యోధనా! పాండవులు నీకు తోడబుట్టినవారు. మీరూ పాండవులూ 
ఐకమత్యం కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించండి. ఆ విధంగా చేస్తే మీ ఉభయులకూ సౌఖ్యం గొప్పతనం 
చేకూరుతాయి. 


వ. అని శకుని చెప్పుచుండ నగ్గాంధారీనందనుండు నిజచరణసమీపంబునం బడి యున్న దుశ్శాసనుం గ్రుచ్చి 
యెత్తి మూర్చాఘ్రాణంబు సేసి కర్ణసౌబలులం జూచి 'మీ రేల నన్ను(గారించెదరు? ధర్మైశ్వర్యధనభోగంబులందు 
నా కపతషంటు లేదు; ప్రాయోపవేశంబునందు. గృతనిశ్చయుండ నైతి; మీ రింక నొండు విఘ్నంబులు 
సేయక యూరక మీ వలయునెడకుం బొం' డనిన వారలు 'దేవా! నీవిధం బిట్టిద యయ్యె నేని మే మెందు. 
జేరెదము? నీతోడివారము కాకి యని; రంతం గమలహితుండు పశ్చిమాచల సమీపగతుం డగుటయు 
నన్నరనాథుండు సురలోకగమనకుతూహలి యై శుచిస్నానంబు సేసి వల్మలంబులు ధరియించి, 
సంధ్యాసమయ సముచితంబులగు కరణీయంబులు నిర్వర్తించి, వివిక్తదేశంబునందు దర్భాస్తరణంబున 
నాసీనుండై వాజ్నియతుండై. 39 


ప్రతిపదార్థం: అని= అనుచు; శకుని; చెప్పుచున్‌+ఉండన్‌= వచిస్తూ ఉండగా; ఆ+గాంధారీనందనుండు= గాంధారి కొడుకు 
దుర్యోధనుడు; నిజ, చరణ, సమీపంబునన్‌= తనఅడుగులదగ్గర; పడి+ఉన్న= (వ్రాలిఉన్న; దుళ్ళాసనున్‌; (గ్రుచ్చి +ఎత్తి= 
కౌగిలించుకొని లేవదీసి; మూర్హ+ఆ(ఘ్రాణంబు+చేసి= తలను వాసన చూచి; కర్లసౌబలులన్‌= కర్ణుడిని మరియు శకునిని; 
చూచి= అరసి; మీరు= మీరు; ఏల= ఎందులకు; నన్నున్‌= నన్ను; కారించెదరు?= బాధిస్తారు?; ధర్మ+ఐశ్వర్య, ధన, 
భోగంబులందున్‌= ధర్మంలో సంపదలో ద్రవ్యంలో సౌఖ్యాలను అనుభవించటంలో; నాకున్‌ అభిలాషంబు= కోరిక; లేదు; 
ప్రాయోపవేశంబు నందున్‌= ఆహారం తీసికొనకుండా మరణించటంలో; కృత, నిశ్చయుండన్‌+ఐతిన్‌= చేయబడిన నిర్ణయం 
కలవాడను అయినాను (నిరాహారదీక్షపూనటానికి దృఢసంకల్పం వహించాను); మీరు= కర్ణ శకుని దుశ్ళాసనాదులు ఇంకన్‌= 
ఇక, ఒండు= వేరు; విఘ్నంబులు= ఆటంకాలు; చేయక= సలుపక, ఊరక= మిన్నక; మీవలయు+ఎడకున్‌= మీకు ఇష్టమైన 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 943 


చోటికి; పొండు= వెళ్లండి; అనినన్‌= అని చెప్పగా; వారలు= వారు (కర్షశకుని దుళ్ళాసనులు); దేవా!= ప్రభూ!; నీవిధంబు= 
నీ పద్దతి; ఇట్టిది+అ= ఇది మాత్రమే ((ప్రాయోపవేశమే); అయ్యెన్‌+ఏని= అయితే; మేము= మేము (కర్షశకుని దుశ్ళాసనాదులము); 
ఎందున్‌= ఎక్కడికి; చేరెదము= వెళ్ళుతాం; నీతోడివారము+అ, కాక= నీతోడనే సహగమనం చేసే వారం సుమా; అనిరి= 
అనిచెప్పారు; అంతన్‌= అంతట; కమలహితుండు= పద్మమి(త్రుడు సూర్యుడు; పశ్చిమ+అచల, సమీప, గతుండు+అగుటయున్‌= 
పడమటికొండ దగ్గరకు వెళ్ళినవాడు కావటమున్నూ (అస్తమించుటయున్నూ); ఆ+నరనాథుండు= ఆరాజు- సుయోధనుడు; 
సురలోక గమన, కుతూహలి+ఐ= స్వర్గలోకానికి పోవటంలో వేడుకగలవాడై, (మరణించటానికి ఉద్యుక్తుడై); శుచిస్నానంబు+చేసి= 
పరిశుద్దస్నానంచేసి; వల్కలంబులు= నారబట్టలు; ధరియించి= తాల్బి; సంధ్యా, సమయ, సముచితంబులు+అగు= సంజవేళల 
చేయదగినవి అయిన; కరణీయంబులు= విధులు; నిర్వర్తించి= చేసి; వివిక్త, దేశంబునందున్‌= ఏకాంతమైన స్థలంలో; 
దర్భ+ఆస్తరణంబునన్‌= దర్భలతో చేయబడిన చాపమీద; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడయి; వాక్‌+నియతుండు+ఐ= 
మౌనవ్రతం పూనినవాడై. 


తాత్సర్యం: ఆవిధంగా శకుని అభిప్రాయం వివరించాడు. అంతట దుర్యోధనుడు తన పాదాలదగ్గర (వాలి కన్నీరు 
కారుస్తున్న తమ్ముడు దుళ్ళాసనుడిని కౌగిట చేర్చి ఎత్తి శిరస్సును నిమిరి వాసన చూచి, కర్గుడితో శకునితో, 
“ఎందుకు మీరు నన్ను బాధిస్తున్నారు? నాకు ధర్మంపై కాని, సంపదపైకాని, ధనధాన్యాలపై కాని ఇష్టం లేదు. 
నిరాహరదీక్ష పూనుటకే నేను నిశ్చయించుకొన్నాను. ఇది నా దృఢసంకల్పం సుమా! నన్ను వారించకండి; మీరు 
మీఇష్టం వచ్చిన చోటికి పొండి' అని చెప్పాడు. అంతట వారు “ప్రభూ! మేము నిన్ను విడిచి వేరేచోటికి పోజాలం. 
నీతోపాటు సహగమనం చేయగలం” అని బదులు పలికారు. అప్పుడు సూర్యుడు అస్తమించే వేళ అయింది. 
దుర్యోధనుడు స్వర్గలోకానికి వెళ్లటానికి నిశ్చయించుకొని స్నానం చేసి పవిత్రమైన దర్భలచాపమీద కూర్చొని, 
సంధ్యాసమయంలో చేయదగిన పనులు చేసి ఏకాంత ప్రదేశంలో మౌనవ్రతం అవలంబించినవాడై. 


క. క్రమమున బాహ్యేంద్రియక । ర్మము లెల్లను వదల విడిచి మహిత సమాధి 
క్రమదశ నుండె నివాత । స్తిమితంబై వెలుంగుచున్న దీపము పోొలెన్‌. 40 


ప్రతిపదార్థం: (క్రమమునన్‌= వరుసగా; బాహ్య+ఇంద్రియ, కర్మములు+ఎల్లను= పైకి కనిపించే ఇంద్రియాలు చేసే పనులు 
అన్నిటిని; వదలన్‌ విడిచి= వీడునట్టుగా త్యజించి; మహిత, సమాధి (క్రమదశన్‌= గొప్ప సమాధి స్థితిలో; నివాతస్తిమితంబు+ఐ= 
గాలి లేమిచే కదలకుండ ఉండునట్టిదై; వెలుంగుచున్న= (ప్రకాశిస్తున్న; దీపము, పోలెన్‌= జ్యోతివలె; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: నిరాహారదీక్షను పూనిన దుర్యోధనుడు [క్రమక్రమంగా బాహ్యా లైన ఇంద్రియాలు చేసే క్రియలను 
ఉజ్జగించ గలిగాడు. గొప్ప 'సమాధి” స్థితిలో గాలి లేని చోట నిశ్చలంగా (ప్రకాశిస్తున్న దీపంవలె వెలుగొందాడు. 


విశేషం: 1. అలం : “ఉపమ”. 2. బాహ్యేంద్రియాలు ఇవి పది. జ్ఞానేంద్రియాలు అయిదు- చక్షువు, త్వక్కు, శ్రోత్రం, జిహ్వ, 
(ఘ్రాణం. కర్మేంద్రియాలు అయిదు- వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉవస్థ. అంతరింద్రియం - మనస్సు. 3. సమాధి. 
యోగ(ప్రస్థానంలో సమాధి చిట్టచివరి దశ. పతంజలి యోగసాధనను- అష్టాంగ మార్గంగా (ప్రస్తరించాడు. 1. యమం. 
2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. చిత్తవృత్తి నిరోధం యోగం. 
చిత్తం బహుధాచంచలం. సమాధిలో చిత్తచాంచల్యం నశించి బుద్ది స్థిరసౌదామని వలె భాసిస్తుంది. అది అలలు లేని కడలి. 
స్తిమిత మైన దీపకళిక. 


944 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రాయోపవిష్ణుండైన దుర్యోధనుని. గృత్య పాతాళంబునకు( గొనిపోవుట (సం. 3-239-18) 


ఆ సమయమున ము న్నమరేంద్ర విజితు లై; యహిలోకమున నున్న యసురవరులు 
ధృతరాష్ట్రనందను తెగువ యెజింగి యా । త్మీయపక్షక్షయస్థితికి వగచి 

యాతని బిలిపింప నప్పుడు శుక్రాదు । లైన భూసుర సమూహములచేత 

వేల్మి వెట్టించిన వేగంబ యొక కృత్య । వెలువడి భీషణవికృతమూర్తి 


(ఈక 


శా. ‘యేమి పనులు గలిగి నెటి(గింపు? డనిన, వా । 'రిచటి కిపుడు కౌరవేంద్రు ననఘు 
నుజ్జ్వలాంగు నా సుయోధను( దెమ్ము ప్రా । యోపవేశవృత్తి నున్నవాని. 41 


ప్రతిపదార్థం: ఆసమయమునన్‌= ఆకాలంలో, మున్ను= అంతకుపూర్వం; అమర+ఇం[ద్ర, విజితులు+ఐ= వేల్పుల దొర 
అయిన ఇంద్రుడిచేత ఓడించబడిన వారయి; అహిలోకమునన్‌+ఉన్న= పాతాళలోకంలో ఉన్న; అసుర, వరులు= రాక్షస శ్రేష్టులు; 
ధృతరాష్ట్రనందను, తెగువ= ధృతరాష్ట్రుడి కొడుకు (దుర్యోధనుడి) యొక్క సాహసాన్ని; ఎజింగి= తెలిసికొని; ఆత్మీయ, పక్ష, 
క్షయస్టితికిన్‌= తమవర్గం యొక్క నాశనం ఏర్పడటానికి; వగచి= దుఃఖించి; ఆతనిన్‌= ఆతడిని (దుర్యోధనుడిని); పిలిపింపన్‌= 
ఆహ్వానించి రప్పించటం కొరకై; అప్పుడు= ఆ సమయంలో; శు[క+ఆదులు+ఐన= శుకుడు మొదలుగా గల; భూసుర, 
సమూహములచేతన్‌= (బ్రాహ్మణుల సముదాయం చేత; వేల్మి+పెట్టించినన్‌= హోమం చేయించగా; వేగంబు+అ= శీఘ్రంగా; 
ఒక కృత్య= అభిచారక్రియవలన పుట్టిన భీషణ వికృతమూర్తి విశేషం; భీషణ మూర్తి= భయంకరమైన అంగవికారంతో కూడిన 
రూపంకల్షినది (కృత్య); వెలువడి= బయటపడి; ఏమి= ఎటువంటి; పనులు+కలిగెన్‌= కార్యాలు ఏర్పడ్డాయి; ఎజీ.గింపుండు= 
తెలుపుడు; అనినన్‌= అని అడుగగా; వారు= ఆ రాక్షస నాయకులు; ఇచటికిన్‌= ఇక్కడకు (పాతాళలోకానికి); అనఘున్‌= 
పాపరహితుడైనవాడిని; కౌరవ+ఇం(ద్రున్‌= కౌరవులలో (శ్రేష్టుడయిన వాడిని; ఉత్‌+జ్వల+అంగున్‌= ప్రకాశించే దేహం కలవాడిని; 
ఆ+సుయోధనున్‌= ఆ దుర్యోధనుడిని; ప్రాయోపవేశ వృత్తిన్‌+ఉన్నవానిన్‌= మృతినొందేదాకా నిరాహార (వ్రతాన్ని పూనినవాడిని; 
తెమ్ము= తీసికొని రమ్ము. 


తాత్సర్యం: దేవేంద్రుడిచేత ఓడించబడినవారై ఆ సమయంలో పాతాళలోకంలో ఉన్న రాక్షసనాయకులు ధృతరాష్ట్రుడి 
కొడుకు అయిన దుర్యోధనుడు సాహసించి నిరాహారదీక్షను పూనిన సంగతి తెలిసికొని తమ వర్గం క్షయం 
చెందుతున్నదని దుఃఖించారు. అంతట వారు పాతాళహోమాన్ని చేయసంకల్ప్సించి, శుక్రుడు మున్నగువారిచేత 
'వేల్మి పెట్టించారు. ఆ అభిచారహోమకుండం నుండి 'కృత్య' - భయంకర స్వరూపంతో ఆవిర్భవించి, నేను 
చేయవలసిన పనిని తెలపండి” అని అర్థించింది. అంతట రాక్షసశ్రేష్టులు- ఆమరణ నిరాహారదీక్షను పూనిన 
దుర్యోధనుడిని పాతాళలోకానికి తెమ్మని ఆ కృత్యను నియోగించారు. 


వ. అని పనిచినం గృత్యయు నాక్షణంబ చని ప్రాయోపవిష్ట్ణుండై యున్న దుర్యోధను గ్రుచ్చి యెత్తికొని రసాతలం 
బునకుం దెచ్చి, దైత్యులకు సమర్పించినం, బ్రీతులై వారు వానిం గౌంగిలించుకొని కుశలం బడిగి, యిట్లనిరి: 
“అయ్యా! నీవు శూరుండవు. శూరజన రక్షితుండవు, భరతకులోద్వహుండ; విట్టి సాహసం బేల చేసితివి? 
మటి యాత్మఘాతుకునకు లోకంబున నిందయు, హీనతయు, దుర్గతియుం బ్రాపించు; లోకవిరుద్దంబు లై 
మూల ఘాతంబు లైన కార్యంబులయందు నీయట్టి బుద్దిమంతులు ప్రవర్తిల్లుదురే? యట్లుగావున, నీ వఖిల 
ధర్మార్థయశోభోగనాశం బైన యీదుర్విచారంబు విడువుము; ధైెర్యంబును బ్రతాపంబును బాటింపుము; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 945 
శత్రుజనభంజనంబు సేయుము; నీవు మనుష్యమాత్రుండవు గావు; నీపూర్వజన్మప్రకారంబు సెప్పెద; 


మాకర్ణింపుము. 42 


ప్రతిపదార్థం: అని పనిచినన్‌= అని నియోగించగా; కృత్యయున్‌= కృత్యయును; ఆ క్షణంబు+అ= ఆ నిమేషమందే; చని= 
వెడలి; [ప్రాయోపవిష్టుండు+ఐ+ఉన్న= నిరాహారదీక్షను వహించి ఉన్న; దుర్యోధనున్‌= సుయోధనుడిని; (గ్రుచ్చి+ఎత్తికొని= 
కౌగిలించుకొని పైకెత్తి పట్టుకొని; రసాతలంబునకున్‌= పాతాళలోకానికి; తెచ్చి= తీసికొనివచ్చి; దైత్యులకున్‌= రాక్షసులకు; 
సమర్పించినన్‌= సాదరంగా ఇవ్వగా; (ప్రీతులు+ఐ= సంతుష్టిచెందిన వారయి; వారు= ఆరాక్షసులు; వానిన్‌= దుర్యోధనుడిని; 
కౌంగిలించుకొని= అక్కున చేర్చి; కుశలంబు+అడిగి= యోగక్షేమాలనుగూర్చి ప్రశ్నించి; ఇట్టు+అనిరి= ఈవిధంగా అన్నారు; 
అయ్యా!= ఆర్యా! (పూజించతగినవాడా!); నీవు; శూరుండవు= వీరుడవు; శూర, జన, రక్షితుండవు= వీరులైన వారిచేత 
కాపాడబడేవాడవు; భరత, కుల+ఉత+వహుండవు= భరతవంశాన్ని ఉద్దరించేవాడవు; ఇట్టి= ఇటువంటి; సాహసంబు= తెగువ; 
ఏల= ఎందుకు; చేసితివి= ఒనరించావు; మజీ= అంతియకాక; ఆత్మ, ఘాతుకునకున్‌= తనను తాను చంపుకొనేవాడికి; 
లోకంబునన్‌= (ప్రపంచంలో; నిందయున్‌= అపవాదున్నూ; హీనతయున్‌= కొంచెపాటున్నూ; దుర్గతియున్‌= చెడ్డతెరువును; 
ప్రాపించున్‌= సంభవిస్తాయి; లోకవిరుద్దంబులు+ఐ= ప్రపంచానికి వ్యతిరేకాలు అయి; మూల ఘాతంబులు+ఐన= ఆధారాలకే 
నష్టంవాటిల్లచేసేవి అయిన; కార్యంబుల+అందున్‌= పనులలో; నీ+అట్టి, బుద్దిమంతులు= నీవంటి ఆలోచనపరులు (ప్రవర్తిల్లుదురే= 
నడచెదరా; అట్టు+కావునన్‌= అందుచేత; నీవు; అఖిల, ధర్మ+అర్హు యశస్‌+భోగ, నాశంబు+ఐన= సమస్తమైన ధర్మాలకు, 
సంపదలకు, కీర్తికి, సౌఖ్యానుభూతులకు నష్టం వాటిల్లచేసేది అయిన; ఈ, దుర్‌+విచారంబున్‌= ఈ చెడుయోచనను; 
విడువుము= వదలిపెట్టుము; ధైర్యంబును= స్థిరమైన చిత్తానికి సంబంధించిన నిలుకడయును; (ప్రతాపంబును= శౌర్యాన్ని; 
పాటింపుము= అనుసరించుము; శత్రు, జన, భంజనంబు+చేయుము= విరోధులైన వారిని ఓడించుము; నీవు= నీవు (ఓ 
దుర్యోధనా నీవు); మనుష్యమా(త్రుండవు= కేవలం మనుజుడవుమా(త్రం; కావు; నీపూర్వజన్మప్రకారంబు= నీవెనుకటి పుట్టుకకు 
సంబంధించిన వృత్తాంతం; చెప్పదము= వచిస్తాం; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: అని చెప్పి రాక్షసులు కృత్యను నియోగించారు. కృత్య ఆక్షణమే బయలుదేరి భూలోకానికి పోయి 
అక్కడ నిరాహారదీక్షలో ఉన్న దుర్యోధనుడిని కౌగిలించుకొని ఎత్తికొని మరల పాతాళలోకానికి వచ్చి రాక్షసులకు 
ఆతడిని సమర్పించింది. అంతట ఆ రాక్షసులు సంతసించి, ప్రీతిపూర్వకంగా దుర్యోధనుడిని మన్నించి ఆతడి 
యోగక్షేమాల నడిగి తెలిసికొని ఇట్టా పలికారు. “అయ్యా! దుర్యోధనా! నీవు వీరుడవు. మహావీరులచేత 
కొలువబడుతున్నవాడవు; భరతవంశాన్ని ఉద్దరించటానికి పుట్టినవాడివి. నీవు ఇటువంటి సాహసం ఎందుకు చేశావు? 
పిరికితనంతో ఆత్మహత్యకు పూనుకొన్నావు. ఆత్మహత్య చేసికొనేవాడికి ఈ (ప్రపంచంలో అపకీర్తి దాపురిస్తుంది. 
దుర్గతి (ప్రాప్తిస్తుంది. అతడిని అందరు హీనుడిగా పరిగణిస్తారు. నీవంటి మేధావులు లోకంలో అసహజంగా 
ఎంచబడే ప్రవర్తనకు లోనౌతారా? ధర్మాన్ని అర్థాన్ని సర్వసౌఖ్యానుభూతులను నాశం చేసే ఈ చెడుయోచన నీకు 
ఎట్లా కలిగింది? ఈ దురాలోచన వదలిపెట్టుము. ధైర్యంతో, శౌర్యంతో విజృంభించి శత్రువులను నాశనంచేయుము. 
నీవు సాధారణమనుష్యుడవు కావు. నీపూర్వజన్మవృత్తాంతం వివరించి చెప్పుతాం. వినుము. నీవు ఎంతటి గొప్పవాడవో 
నీకే తెలుస్తుంది. 


ఉ. ఏము తపంబు సేసి పరమేశ్వరు నీశ్వరు( బార్వతీమనః 
కాముకు( గామవైరి నవికారు( బురాంతకు. బ్రీతు( జేసినం 


die శ్రీమదాంధ్ర మహాభారతము 


గామితదాయి యైన శితికంఠు(డు నిన్ను సృజించి యిచ్చెను 
ద్దామదయావిధేయు(డు ముదంబున మాకు నధీశ్వరుండుగన్‌. 43 


ప్రతిపదార్థం: ఏము= మేము (రాక్షసులం); తపంబు+చేసి= తపస్సు ఒనర్చి; పరమ+-ఈశ్వరున్‌= మహాదేవుడిని; ఈశ్వరున్‌= 
శివుడిని; పార్వతీ, మనస్‌+కాముకున్‌= పార్వతీదేవియొక్క మనస్సును చూరగొనినవాడిని; కామ వైరిన్‌= మన్మథుడికి 
శృత్రువును- శివుడిని; అవికారున్‌= మార్పు లేని వాడిని- పుర+అంతకున్‌= (త్రిపురాలను నాశనం చేసినవాడిని; ప్రీతున్‌+చేసినన్‌= 
సంతృప్తి చెందిన వాడినిగా ఒనరించగా; కామితదాయి+ఐన= కోరికలను ఇచ్చేవాడైన; శితికంరుండు= నల్లని కంఠం కలవాడు- 
శివుడు; నిన్నున్‌= దుర్యోధనా! నిన్ను; ఉద్దామ, దయా, విధేయుండు= గొప్ప దైన కరుణకు లోబడిన వాడు- శివుడు; 
ముదంబునన్‌= సంతోషంతో; మాకున్‌= రాక్షసులమైన మాకు; అధీశ్వరుండుగన్‌= అధినేతగా; సృజించి= సృష్టించి; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు. 


తాత్పర్యం: ఓ దుర్యోధనా! రాక్షసుల మైన మేము పరమేశ్య్వరుడినిగూర్చి గొప్పతపస్సు చేశాం. ఆ పరమశివుడు 
పార్వతీదేవిమనస్సును చూరగొనిన మహానుభావుడు, మన్మథుడిని దహించిన మహిమాన్వితుడు, త్రిపురాలను 
భస్మం చేసిన వీరుడు, కోరినవరాలను ఒసగు నట్టి దేవదేవుడు ఆ మహాదేవుడు. మా తపస్సును మెచ్చుకొని, 
మిక్కుటమైన కరుణతో నిన్ను సృష్టించి మాకు అధినేతగా ప్రసాదించాడు. 


విశేషం: 1. శివుడు పార్వతిని పెండ్డాడటం 2. శివుడు మన్మథుడిని దహించటం 3. శివుడు (త్రిపురాలను భస్మం చేయటం 
సుప్రసిద్ద పౌరాణిక గాథలు, 


లా 


నీదగు పూర్వదేహము వినిర్మలవజ్రశిలావిశేష సం 
పాదిత మస్తశస్తపరిపాటనభేద్యము గాదు, నిత్యనిః 
3 ఆ 
భేదము పుష్పకోమలము ఖేచర భూచరకామినీమనో 
హ్లాదన; మిట్లుగా నభవుం డర్జి నొనర్చె నుమాసమేతుండై. 44 


ప్రతిపదార్థం: నీదగు= నీది+అగు; నీయొక్క; పూర్వదేహము= శరీరంలోని మొదటిభాగం (శిరస్సునుండి బొడ్డువరకు 
ఉన్నభాగం); వినిర్మల, వజ్ర, శిలా, విశేష సంపాదితము= స్వచ్చ మైన వజ్రాలతో, గొప్పపాషాణాలతో సమకూర్చబడింది; అస్త్ర, 
శస్త్ర పరిపాటనభేద్యముకాదు= మం(త్రమహిమ గల ఆయుధాలతోను, ఆయుధాలతో ఖండింప శక్యమైనది కాదు; నిత్యనిః 
+ఖేదము= ఎల్లప్పుడును ఆనందతన్మయత్వంతో కూడి ఉండేది; పుష్పకోమలము= పూలవలె సుకుమార మైనది; ఖేచర; 
భూచరకామినీ, మనోహ్లాదనము= (ఖే,చర, భూ, చర, కామినీ, మనస్‌+హ్లాదనము)= ఆకాశంలో చరించే దేవతా(స్రీలకు 
భూమిలోని (స్త్రీలకు మనస్సుకు సంతోషం కలిగించేది; ఇట్టు+కాన్‌= ఈవిధంగా ఉండేటట్లుగా; అభవుండు= శివుడు; ఉమాసమేతు( 
డు+ఐ= పార్వతీదేవితో కూడినవాడై; అర్థిన్‌= ప్రీతితో; ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్సర్యం: నీశరీరం అమానుషం. పరమశివుడు పార్వతీదేవితో కూడిన వాడై నీశరీరాన్ని ప్రత్యేకలక్షణాలతో 
నిర్మించాడు. నీ శరీరంలోని పూర్వభాగం స్వచ్చమైన వజ్రశిలతో ఏర్పరచబడింది. అస్త్రాలు గాని శస్రాలుగాని 
నీశరీరాన్ని ఖండించలేవు. నీ శరీరం నిత్యసమ్మోదంతో దేవతా(స్తీలకు, మానవవనితలకు మానసికోల్లాసం కల్గించేది; 
పుష్పసౌకుమార్యం కలది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 947 


ఉ. నీవు ధరిత్రి. బుట్టుటయు నీకు సహాయము చేయ. గోరి నా 

నావిధ దైత్యదానవగణంబులు రాజకులంబులందు స 

ద్ధావన నుద్ధవించె. బటుబాహులు దివ్యమహాస్తకోవిదుల్‌ 

ద్రావితవైరు లుర్వి భగదత్తపురస్సరు లైన వీరులై, 45 
ప్రతిపదార్థం: న్రీవు= ఓదుర్యోధనా! నీవు; ధరిత్రిన్‌= భూమిలో; పుట్టుటయున్‌= జన్మించగా; నీకున్‌; సహాయము= సాయం; 
చేయన్‌+కోరి= చేయతలపోసి; నానా, విధ, దైత్య, దానవ, గణంబులు= పెక్కురకాలైన రాక్షససమూహాలు; రాజకులంబులందున్‌= 
క్షత్రియవంశాలలో; సత్‌+భావనన్‌= మంచి ఆలోచనతో; పటుబాహులు= గొప్ప పరాక్రమం కలవారు; దివ్య, మహా+అ'స్త్ర 
కోవిదుల్‌= దేవతామహిమ కల గొప్ప మం(త్రపూరితమైన ఆయుధాలను ఎరిగినవారు; (ద్రావిత, వైరులు= తరుమగొట్టబడిన 
శత్రువులు కలవారు (శత్రువులను ఓడించగలవారు); భగదత్త, పురస్సరులు+ఐన వీరులు+ఐ= భగదత్తుడు మొదలుగా గల 
శూరులు అయి; ఉర్విన్‌= భూమిపై; ఉద్భవించెన్‌= జన్మించారు. 


తాత్సర్యం: నీవు కారణజన్ముడ వై భూలోకంలో అవతరించటంతోడనే, నీకు సాయం చేయటానికి రాక్షసులు 
పెక్కు తెగలకు చెందినవారు అందరు క్షత్రియవంశాలలో జన్మించారు. ఆ రాక్షస వీరులు గొప్ప పరా(క్రమవంతులు. 
దివ్యాలైన అ(స్రాలు శ(స్తాలు ప్రయోగించే నేర్పరులు. శత్రువులను పారద్రోలగలిగినవారు. వారే భగదత్తుడు 
మున్నగువారు. 


విశేషం: దైత్యులు= దితిసంతతివారు. దానవులు= దనువుసంతతివారు. 


వ. భీష్మద్రోణకృపాదులు గొందటు దేవాంశసంభవులైనను దదీయభావంబులు రాక్షసావేశంబు నొందెడు; 
దానంజేసి వారు నిర్ణయులై విమూఢులుంబోలె నన్యోన్య పరుషంబులు వలుకుచు నలుక మిగులం బుత్ర 
యం AE A చం wa 
పాత్రమిత్రభ్రాత్భ శిష్యగురుబాలవృద్ధజనభేదంబులు విచారింపక సమరంబు సెసి దివ్యంబులు మానుషంబులు 
నెన వివిధాస్త శసంబుల. బాండవపక్షక్తయంబు గావింపం గలవారు; పాండవులు బంధుస్నేహంబు విడిచి 
త ఈ ఆ వ] 
తెగువకుం జొచ్చి నీచేత నిహతు లగుదురు; నీమనంబున బీభత్సువలని భయంబు గొంత గలదు; దాని 
నెఖింగి యేమునుం దగు నుపాయంబు దలంచితి; మది యెట్లనినం గృష్ణుచేతం జచ్చిన నరకాసురునంశంబు 
గర్భు నావేశింపం గల యది; తత్కారణంబునం గృష్టార్దునులతోడ బద్దవైరుండై యవ్వీరుండు 
(x) జ ధథ= (a 
నిజదివ్యాస్తంబులం గృష్టుల నిద్దబి నిర్దహించు; నివ్విధం బెటఖింగి యింద్రుండు పాండవ రక్షణార్థంబు వచ్చి 
కర్ణుకవచకుండలంబులు గపట రూపంబున నపహరింపం గలవాండు; మజియును. 46 
ప్రతిపదార్థం: భీష్మ ద్రోణ, కృప+ఆదులు= భీష్ముడు (ద్రోణుడు కృపుడు మొదలైన; కొందణు= కొంతమంది; దేవ+అంశ, 
సంభవులు+ఐనను= దేవతలయొక్క మహిమలో పాలు పంచుకొని పుట్టినవారే అయినను; తదీయ భావంబులు= వారియొక్క 
అభిప్రాయాలు; రాక్షస+ఆవేశంబున్‌= రక్కసులయొక్క వేగిరపాటును; ఒందెడున్‌= పొందుతాయి; దానన్‌+చేసి= అది 
కారణంగా; వారు; నిర్రయులు+ఐ= దయలేనివారై; అన్యోన్య పరుషంబులు= ఒకరినిగూర్చి ఇంకొకరు కఠినపదాలు; పలుకుచున్‌= 
మాటాడుతూ; అలుక, మిగులన్‌= కోపం అతిశయించగా; పుత్ర పౌత్ర, మిత్ర, (భ్రాతృ, శిష్య, గురు, బాల, వృద్దజన, 


భేదంబులు= కొడుకులు, మనుమలు, స్నేహితులు, సోదరులు, తమదగ్గర చదువుకొనేవారు, ఉపాధ్యాయులు, బాలురు, 
ముసలివారు అనే తేడాలను; విచారింపక= ఆలోచించక; సమరంబు+చేసి= యుద్దంచేసి; దివ్యంబులు= దేవతామహిమ 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలవియున్నూ; మానుషంబులును+ఐన= మనుజులశక్తికి అనువైనవీ అయిన; వివిధ+అ(స్త్ర, శన్రంబులన్‌= పెక్కు 
మంత్రాయుధాలచేత, ఆయుధాలచేత; పాండవ, పక్ష, క్షయంబు= పాండవవర్గంవారి నాశనాన్ని; కావింపన్‌+కలవారు= చేస్తారు; 
పాండవులు; బంధు స్నేహంబు= చుట్టాలపై ఉండే నెయ్యం; విడిచి= వదలిపెట్టి; తెగువకున్‌+చొచ్చి= సాహసానికి పూని; 
నీచేతన్‌= ఓదుర్యోధనా! నీచేత; నిహతులు+అగుదురు= చంపబడతారు; నీమనంబునన్‌= నీచిత్తంలో; బీభత్సువలనిభయంబు= 
అర్జునుడిని గూర్చిన వెరపు; కొంత= కొంచెం; కలదు= ఉన్నది; దానిన్‌; ఎటింగి= తెలిసికొని; ఏమునున్‌= మేముకూడా; తగు= 
సరిపడెడి; ఉపాయంబు= వెరవు; తలంచితిమి= ఆలోచించాం; అది= ఆ ఉపాయం; ఎట్టు+అనినన్‌= ఏవిధమైనది, అంటే; 
కృష్ణుచేతన్‌+చచ్చిన= శ్రీకృష్ణుడిచేత సంహరించబడిన; నరక+అసురు+అంశంబు= నరకుడు అనే రాక్షసుడి వ్యక్తిత్వ మహిమ; 
కర్షున్‌= కర్గ్ఫుడిని; ఆవేశింపన్‌+కల+అది= పూనగలదు; తత్‌+కారణంబునన్‌= ఆ హేతువువలన; కృష్ణ+అర్జునులతోడన్‌; 
బద్దవైరుండు+ఐ= గాఢంగా ఏర్పడిన శత్రుత్వం కలవాడై; ఆ+వీరుండు= ఆశూరుడు; నిజ, దివ్య+అ(స్తంబులన్‌= తన వైన 
దేవతామహిమ గల ఆయుధాలచేత; కృష్ణులన్‌+ఇద్దణన్‌= ఇరువురు కృష్ణులను (శ్రీకృష్ణుడిని అర్జునుడిని); నిర్దహించున్‌= 
కాల్చివేస్తాడు; ఈ+విధంబున్‌= ఈ తీరును; ఎతీంగి= తెలిసికొని; ఇం(ద్రుండు; పాండవ రక్షణ+అర్హంబు= ఆ 
పాండునందనులను కాపాడటంకొరకై; కర్టుకవచకుండలంబులు= కర్షుడియొక్క మైమరువును, కుండలాలను; కపటరూపంబునన్‌= 
మాయావియె; అపహరింపన్‌+కలవా(డు= వంచనతో సంపాదించగలడు; మజియును= ఇంకను. 


తాత్సర్యం: భీష్ముడు (ద్రోణుడు కృపుడు మున్నగువారు దేవతలమహిమలు పంచుకొని జన్మించిన మహానుభావులే 
కాని వారి చిత్తవృత్తులపై రాక్షసులప్రభావం ప్రసరించటంచేత వారు (క్రూరులై ఒకరినొకరు నిందించికొంటూ 
బుద్దిహీనులవలె ప్రవర్తించి, కొడుకులు మనుమలు స్నేహితులు సోదరులు శిష్యులు గురువులు, పిన్నలు, పెద్దలు 
అనే విచక్షణ లేకుండా యుద్దంచేసి పాండవపక్షంపై దేవతామహిమ గల ఆయుధాలు ప్రయోగించి వారి సేనలను 
నాశనం చేస్తారు. పాండవులు చుట్టరికం మరచి దుస్పాహసంతో నీపై యుద్దం చేసి మరణిస్తారు. నీ చిత్తంలో 
అర్జునుడిపై కొంతభీతి ఉన్నది. ఆవిషయం మాకు తెలుసు. దానికి ఒక మంచి విరుగుడు ఆలోచించాం. శ్రీకృష్ణుడిచేత 
నరకాసురుడు సంహరించబడ్డాడు గదా. ఆ నరకుడి అంశ కర్షుడి ఆత్మీయతలో (ప్రవేశించగలదు. అప్పుడు కర్షుడు 
ఇనుమడించిన మహిమతో ఇద్దరు కృష్ణులను (శ్రీకృష్ణుడిని అర్జునుడిని) దహించగలడు. ఇంద్రుడు పాండవులను 
కాపాడటం కొరకై కర్లుడిని మోసగించి, అతడి సహజ కవచకుండలాలను అపహరించగలడు. దీనివలన తనకొడుకు 
అయిన అర్జునుడు కర్గుడికి తీసికట్టు అని దేవేంద్రుడు భయపడినట్లే తేలుతున్నదిగదా! ఇంకను మేము వివరించి 
చెప్పేది సావధానంగా వినుము. 


క. క్షితి సంశప్తకు లనంగా | శతలక్షసహస్రసంఖ్య జనియించిరి ద 
ర్పితులై దనుజులు దద్దల | తతిచే సమరమున నింద్రతనయుండు సిక్కున్‌. 47 


ప్రతిపదార్థం: దనుజులు= రాక్షసులు; క్షితిన్‌= భూమిపై; సంశప్రకులు+అనంగాన్‌= (ప్రతిజ్ఞ చేసి యుద్దంనుండి మరలక 
విజయమో వీరస్వర్గమో చూరగొనెడి వీరులు అని పేరొందగా; శతలక్షసహ(స్రసంఖ్యన్‌= వందలక్షలవేల లెక్కలో; దర్పితులు+ఐ= 
గర్వం కలవారై; జనియించిరి= పుట్టారు; తత్‌+బల, తతిచేన్‌= ఆ సేనల సముదాయంచేత; సమరమునన్‌= యుద్దంలో; 
ఇంద్రతనయు(డు= ఇంద్రుడి కొడుకు, అర్జునుడు; చిక్కున్‌= దొరికిపోతాడు. 


తాత్సర్యం: భూలోకంలో లక్షలు కోట్లకొలది వీరులు రాక్షసులు సంశప్తకులు అనే పేరుకలవారు జన్మించారు. వారు 
గొప్ప గర్వం కలవారు. వారు రణరంగంలో వెనుకంజవేయని వీరులు. ‘విజయమో వీరస్వర్గమో” చూరగొనటానికై 
శపథంచేసి పోరాడే ధీరులు వారు. ఆ సంశప్తకులచేత అర్జునుడు ఓడించబడతాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 949 


తరలము. 
నిహతకంటక మైన యిద్దరణీతలం బఖిలంబు నీ 
మహితశాసనగోచరం బగు మానవేంద్ర! ప్రసన్నతా 
మహిమ నొందుము, నీవ తేపవు మాకు నందటకుం; గురూ 
ద్వహ! విషాదము వొంద( బాడియె దైత్యపక్షభయంబుగన్‌? 48 


ప్రతిపదార్థం: మానవ+ఇం(ద్ర!= మనుజులలో ఇం(ద్రుడివంటి వాడవయిన ఓరాజా! దుర్యోధనా!; నిహత కంటకము+ఐన= 
చంపబడిన శత్రువులు కలది అయిన; ఈ+ధరణీతలంబు= ఈభూమండలం; అఖిలంబున్‌= సమస్తం; నీ మహిత 
శాసనగోచరంబు+అగున్‌= నీయొక్క గొప్ప దైన పరిపాలనకు లోబడుతుంది; |ప్రసన్నతా, మహిమన్‌+ఒందుము= గొప్ప 
అనుగ్రహం కలవాడవు అగుము; నీవు+అ= నీవే; మాకున్‌+అందణకున్‌= మా అందరికిన్నీ; తేపవు= తెప్పవు- అవ్వలిదరి 
చేర్చే పడవవు; కురు+ఉద్వహ!= కురువంశాన్ని ఉద్దరించేవాడా, ఓదుర్యోధనా!; దైత్య, పక్ష, భయంబుగన్‌= రాక్షసులవర్గం 
భీతిచెందేటట్లుగా; విషాదము= దుఃఖం; పొందన్‌= అనుభవించగా; పాడియే?= న్యాయమా? (న్యాయం కాదు). 


తాత్సర్యం: కురువంశాన్ని ఉద్దరించే ఓ దుర్యోధనమహారాజా! ఎట్టి ఆటంకాలున్నూ లేని ఈభూమండలం సమస్తం 
నీ పరిపాలనలోకి వస్తుంది. నీవు ఏకచ్చ(త్రాధిపతి వై ఏలుకొనుము. మాయందు దయ చూపుము. నీవే మాకందరకు 
తెప్పవంటి వాడివి. రాక్షసులపక్షం దైన్యం చెందేటట్టుగా నీవు దుఃఖించటం న్యాయం కాదు. 


విశేషం: వృత్తలక్షణానికి చూడు- 4.402 విశేషాంశం. 


మ. చను; మిం కొండు దలంపు మాను మని యాశ్వాసెంచి వానిం బునః 
పునరాలింగన మాచరించి యెలమిం బూజించి, దైత్యోత్తముల్‌ 
జననాథోత్తము వీడు కొల్పిరి; తదాజ్ఞం జేసి యాకృత్యయున్‌ 
మును దాం దెచ్చిన చోట బెట్టె నధిపున్‌ మోదంబు సంధిల్లంగన్‌. 49 


ప్రతిపదార్థం: చనుము= వెళ్ళుము; ఇంకన్‌+ఒండు= వేరొక; తలంపు= ఆలోచన; మానుము= వదలుము; అని= అని చెప్పి; 
ఆశ్వాసించి= ఊరడించి; వానిన్‌= వానిని (దుర్యోధనుడిని); పునః+పునః+ఆలింగనము= మాటికి మాటికీ కౌగిలించుకొనుట; 
ఆచరించి= చేసి; ఎలమిన్‌= సంతోషంతో; పూజించి= ఆరాధించి; దైత్య+ఉత్తముల్‌= రాక్షసులలో శ్రేష్టులు; జన, నాథ+ఉత్తమున్‌= 
రాజులలో శ్రేష్టుడు అయిన వాడిని (దుర్యోధనుడిని); వీడుకొల్సిరి= మర్యాదపూర్వకంగా సెలవిచ్చి పంపారు; తత్‌+ఆజ్ఞన్‌+చేసి= 
వారి యొక్క (రాక్షసులయొక్క) ఆనతిచొప్పున; ఆ+కృత్యయున్‌= కృత్యకూడా; మును= లోగడ; తాన్‌= తాను; తెచ్చినచోటన్‌= 
(ఎచటినుండి దుర్యోధనుడినితెచ్చిందో) ఆస్థలంలోనే; మోదంబు= సంతోషం; సంధిల్లంగన్‌= విలసిల్లేటట్టు; అధిపున్‌= రాజును 
(దుర్యోధనమహారాజును); పెట్టెన్‌= ఉంచింది 


తాత్సర్యం: ఆ రాక్షసనాయకులు దుర్యోధనుడిని సమ్మానించి పలుమారులు కౌగిలించుకొని ఆదరంతో, 'ఓదుర్యోధన 

మహారాజా! నీవు వేరొక ఆలోచన నీమనస్సులోనికి రానీయవద్దు. నీకు విజయం సిద్దిస్తుంది” అని ఊరడించి పలికి, 

అతడిని వీడ్కొలిపారు. ఆ రాక్షసుల ఆజ్ఞవొప్తున ఆ కృత్య దుర్యోధనమహారాజును తాను తెచ్చిన సలానికి గొంపోయి 
లు ల థి 

సంతోషం కలిగేటట్లు విడిచిపెట్టింది. 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


ట్‌. అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ 
త్తాంతము స్వప్ప్నవృత్తము క్రియం దలపోసి నిజంబ కాగ న 
త్యంతము నిశ్చయించుచు( బృథాసుతులన్‌ సమరంబులోన ని 
ర్లింతున కాక యంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్దియై. 50 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; సుయోధనుండు= దుర్యోధనుడు; హృదయంబునన్‌= డెందంలో; విస్మయము+అంది= 
అచ్చెరువునంది; అంత, వృత్తాంతము= జరిగింది అంతయు; స్వప్న, వృత్తము క్రియన్‌= కలలో జరిగిన సంగతివలె; తలపోసి= 
తలచి; నిజంబు+అ+కాంగన్‌= సత్యంగా జరిగినట్టుగనే; అత్యంతమున్‌= మిక్కుటంగా; నిశ్చయించుచున్‌= నిర్ణయిస్తూ; 
సమరంబులోనన్‌= యుద్దంలో; పృథాసుతులన్‌= కుంతి కొడుకులను- పాండవులను; నిర్జింతును+కాక+అంచున్‌= జయిస్తాను 
సుమా అని తలపోస్తూ; దురాశయ, భగ్న, బుద్ది+ఐ= చెడుకోరికచేత ఖండించబడిన మనస్సు కలవాడై; వికసిల్లైన్‌= ఒప్పారాడు. 


తాత్పర్యం: పిమ్మట దుర్యోధనుడు మనసులో ఆశ్చర్యపడ్డాడు. జరిగినదంతా కలయా నిజమా అని తర్కించుకొని, 
మొదట కల అనుకొని తుదకు నిజమే అనుకొని నిర్లయించుకొన్నాడు. దురాశచేత భగ్నమైన చిత్తంచొప్పున 
దుర్యోధనుడు యుద్దంలో పాండవులను సంహరించగలనని ఉవ్విళులూరాడు. 


క. విను, జనమేజయ! పౌరవ । జనవిభు( డబ్బంగి రాత్రిచరితం బగు న 
ద్దనుజ సమాభాషణ మె । వ్వనికిని నెఖి(గింపకుండువా( డయ్యె మదిన్‌. 51 


ప్రతిపదార్థం: జనమేజయ!= ఓ జనమేజయమహారాజా!; విను= ఆలకించుము; పౌరవ, జనవిభుండు= పురువంశానికి 
చెందినరాజు, సుయోధనుడు; ఆ+భంగిన్‌= ఆ రీతిగా; రాత్రిచరితంబు+అగు= రేయి జరిగింది అయిన; ఆ+ 
దనుజసమాభాషణము= రాక్షసులు జరిపిన సంభాషణం; మదిన్‌= మనస్సులో ఉంచుకొని; ఎవ్వనికిని= ఏమనుజుడికిని; ఎటీ. 
గింపక+ఉండువా(డు+అయ్యెన్‌= తెలుపకుండటానికి నిశ్చయించుకొన్నాడు. 


తాత్పర్యం: ఓ జనమేజయమహారాజా! భారతకథను ఆలకింపుము. పౌరవవంశంలోనివాడై దుర్యోధనుడు ఆరాత్రి 
జరిగిన వృత్తాంతాన్ని ఎవరికిని తెలుపరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నాడు. 


వ. అంతంబ్రభాతం బగుటయు రాదేయుండు సుయోధనుపాలికిం జని హేతుమద్వాక్యంబుల నతని కి ట్లనియె.52 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారుటయు; రాధేయుండు= రాధకొడుకు కర్గుడు; 
సుయోధనుపాలికిన్‌+చని= దుర్యోధనుడికడకు వెళ్లి; హేతుమత్‌+వాక్యంబులన్‌= కార్యకారణాలు పొసగునట్టి మాటలతో; 
అతనికిన్‌= దుర్యోధనుడికి; ఇట్లు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంతట తెల్లవారింది. కర్షుడు దుర్యోధనుడివద్దకు వెళ్లి కార్యకారణాలు ఏర్పడేటట్టుగా ఈవిధంగా 
చెప్పాడు. 
ఉ. “చచ్చిన పిమ్మటం గడిందిశత్రుల నోర్వ(గవచ్చునే? శుభం 
బిచ్చునె చావు లెందును నరేశ్వర! యాటిడి చత్తు నంట దా 
మెచ్చగునయ్య యేరికిని? మేనికి జీవము గల్లుచోన పెం 
పచ్చుగ సిద్ది. బొందు విజయార్దసుఖంబులు మర్త్యకోటికిన్‌. 53 
స థ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 951 


ప్రతిపదార్థం: నర+-ఈశ్చర!= రాజా! దుర్యోధనా!; చచ్చిన పిమ్మటన్‌= మరణించిన తరువాత; కడి(ది శత్రులన్‌= గొప్ప 
విరోధులను; ఓర్వంగన్‌+వచ్చునే= జయించనగునా (గెలువరాదు); చావులు= మరణాలు; ఎందును= ఎచట నైనను; 
శుభంబు+ఇచ్చునే?= మేలును కలిగిస్తాయా?; ఆజడి= వ్యర్థంగా; చత్తును= మరణిస్తాను; అంట= అని పలకటం; ఏరికిన్‌= 
ఎవరికైనను; మెచ్చు+అగునయ్య?= మెచ్చికోలు సంపాదిస్తుందా? మేనికిన్‌= శరీరానికి; జీవము= (ప్రాణం; కల్లుచోన్‌+అ= 
ఉన్నప్పుడు మా(త్రమే; మర్హ్యకోటికిన్‌= మనుజుల సముదాయానికి; పెంపు= అతిశయం; అచ్చుగన్‌= ఉట్టిపడేటట్టుగా; విజయ+అర్హ, 
సుఖంబులు= గెలుపువలన కలిగే సౌఖ్యాలు; సిద్ధిన్‌+పొందున్‌= ఫలిస్తాయి. 


తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! చచ్చిన తరువాత బలవంతులైన విరోధులను జయించగలమా? చావు 
లెక్కడయినా శుభాలను చేకూర్చగలవా? వ్యర్థంగా చస్తానంటే అది ఎవ్వరికైనా మెప్పు కలిగిస్తుందా? శరీరంలో 
ప్రాణాలున్నప్పుడే మానవకోటి గెలుపు వలన లభించే సౌఖ్యాలను అధికంగా పొందగలరు. 


ఉ. కావున శోకదైన్యముల కాలము గా దిది; లెమ్ము విక్రమ 
శ్రీవిలసిల్లు మంచు గురుసింహుని సింహసమాను. జారుశ 
య్యావివశాంగు నంగపతి యాదటం దా నిరుగేల గ్రుచ్చి సం 
భావన నెత్తుచుం బ్రణయభాషల వెండియు వాని కి ట్లనున్‌. 54 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; శోక దైన్యముల, కాలము= దుఃఖానికి లేమిడికి తగిన సమయం; కాదు+ఇది= ఇది కాదు; 
లెమ్ము= లేచి నిలబడుము (కర్తవ్యానికి పూనుకొనుము); విక్రమశ్రీ= పరాక్రమసంపదతో; విలసిల్లుము= శోభిల్లుము; అంచున్‌= 
అని పలుకుతూ; కురుసింహునిన్‌= కురువంశంలో సింహంవంటి వాడిని (దుర్యోధనుడిని); సింహసమానున్‌= సింహంతో 
సరిపోలేవాడిని; చారు శయ్యా, వివశ+అంగున్‌= మనోహరమైన పరుపుపై వశంతప్పిన (పండుకొన్న) శరీరం కలవాడిని, 
(దుర్యోధనుడిని); అంగపతి= అంగదేశానికి ప్రభువు (కర్ణుడు); ఆదటన్‌= ఆదరంతో; తాన్‌= తాను (కర్షుడు); ఇరుకేలన్‌= 
రెండు చేతులతో; (గ్రుచ్చి= పొదివి; సంభావనన్‌= గౌరవంతో; ఎత్తుచున్‌= కౌగిలించి లేపుతూ; ప్రణయ, భాషలన్‌= (ప్రీతితో 
కూడిన మాటలతో; వెండియున్‌= ఇంకా; వానికిన్‌= దుర్యోధనుడికి; ఇట్టు+అనున్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: కాబట్టి ఇది దుఃఖంచెందవలసిన సమయం కాదు. నిర్వేదం పొందదగిన కాలంకూడా కాదు. నీవు 
పరాక్రమ ప్రాభవాలతో శోభిల్లవలసిన అదను ఇది" అని కర్షుడు (ప్రోత్సాహవాక్యాలు పలుకుతూ సింహంవంటి 
కౌరవశ్రేష్ణుడైన దుర్యోధనుడిని ప్రేముడితో కౌగిలించుకొని పర్యంకంనుండి లేపి సంభావించి ఇంకను పీతి పూర్వకమైన 
మాటలతో ఈవిధంగా పలికాడు. 


క. “మది నర్ద్హును6 జూచి భయం । బొదవినయది నీకు; వాని నుగ్రరణమునం 
బదునాలవయేండు జయిం । చెద; నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా!' 55 


ప్రతిపదార్థం: అధిపా!= ఓరాజా! దుర్యోధనా!; నీకున్‌= (ఓదుర్యోధనా!) నీకు; మదిన్‌= మనస్సులో; అర్డునున్‌+చూచి= 
అర్జునుడిని చూచి (తలచి); భయంబు= భీతి; ఒదవిన+అది= ఏర్పడింది; వానిన్‌= అతడిని (అర్జునుడిని); ఉ(గ్ర, రణమునన్‌= 
ఘోరయుద్దంలో; పదునాలవ+ఏండు= పదునాలుగవ సంవత్సరం; జయించెదన్‌= గెలుస్తాను; ఆయుధము+అంటి= పోటుముట్టును 
(శస్రాన్ని) స్పృశించి; (ప్రతిన+చేసితిన్‌= శపథం చేస్తున్నాను. 


952 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనమహారాజా! నీ మనస్సులో అర్జునుడంటే భయం దాగి ఉన్నది. కాని, ఇదుగో ఇప్పుడు 
ఆయుధాన్ని ముట్టుకొని శపథం చేస్తున్నాను. బాగా వినుము. పదునాల్లవయేట భయంకర యుద్దంలో అర్జునుడిని 
సంహరిసాను.” 


— 


విశేషం: పూర్వకాలంలో వీరులు అయుధంపట్టుకొని ఒట్టుపెట్టి ప్రతి 
నెరవేర్చేవారు. 


జ్ఞ చేస్తే వారు ప్రాణాలను ఒడి అయినాసరే ఆ (ప్రతిజ్ఞను 
Sy అవి (ఈ sy 


దుర్యోధనుండు ప్రాయోపవేశము మాని కరిపురంబునకు( బోవుట (సం. 3-240-40) 


చ. అనవుడు€ దత్రృతిజ్ఞ్ణయు సురారులవాక్యములుం దలంచి య 
జ్ఞనపతి గాఢనిశ్చయవశంవదు. డై శయనంబు డిగ్గి చ 
య్యన( 'బయనంబు సేయుం డని యప్పు డమాత్యులం బంచి యిమ్ములన్‌ 
దినముఖకృత్యముల్‌ సలిపి దీపితుండై వెడలెం బ్రియంబుతోన్‌. 56 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా (అని కర్ణుడు శపథంచేయగా); తత్‌+(ప్రతిజ్ఞయున్‌= ఆతని శపథాన్నీ; సుర+అరుల, 
వాక్యములన్‌= దేవతలకు విరోధులయిన రాక్షసుల మాటలను; తలంచి= స్మరించి; ఆ+జనపతి= ఆ రాజు (ఆ దుర్యోధనుడు); 
గాఢనిశ్చయవశంవదుండు+ఐ= తీవ్రమైన నిర్ణయానికి లోబడిన వాడై-కృతనిశ్చయుడై; శయనంబు= మంచం; డగ్గి= దిగి; 
చయ్యనన్‌= వేగంగా; పయనంబు= ప్రయాణం; చేయు(డు= సాగనివ్వండి; అని= అని చెప్పి; అప్పుడు= ఆ సమయంలో; 
అమాత్యులన్‌= మంత్రులను; పంచి= ఆజ్ఞాపించి; ఇమ్ములన్‌= (ప్రీతితో; దిన, ముఖ, కృత్యముల్‌= (ప్రొద్దుపొడుపువేళ 
చేయదగిన పనులను; సలిపి= చేసి; ప్రియంబుతోన్‌= ప్రీతితో; దీపితుండు+ఐ= (ప్రకాళిస్తున్నవాడై; వెడలెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఇటు కరుడు చేసిన శపథం, అటు రేయి రాక్షసులు పలికిన ప్రోత్సాహకవాక్యాలు స్మరించుకొని, 
ప్రాయోపవేశాన్ని మానటానికి కృతనిశ్చయుడై శయ్య దిగి, దుర్యోధనుడు మంత్రులను పిలిచి ప్రయాణసన్నాహాలు 
చేయటానికి ఆజ్ఞాపించి, తాను కాలకృత్యాలు తీర్చి ప్రకాశిస్తున్నవాడై వెళ్ళాడు. 

ల sr) ర 


వ. అయ్యవసరంబున. 57 


తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్రసం 

చయముల( జంచలచ్చటుల సైనికమత్స్యములన్‌ మహోన్నతం 

బయి కురురాజచంద్రు నుదయంబున( దద్దయు. బొంగె6 బ్రస్సుర 

ద్ధయదమనోహరప్రకటభంగుల( దద్ధటవార్థి యుద్ధతిన్‌. 58 
ప్రతిపదార్థం: తత్‌+భట, వార్ది= ఆ సైనికులు అనే సముద్రం; కురురాజచంద్రు+ఉదయంబునన్‌= కురువంశానికి చెందిన 
రాజు (దుర్యోధనుడు) అనే చంద్రుడి పొడుపుచేత; రయ, విచలత్‌+తురంగమ, తరంగములన్‌= వేగంగా కదలుతున్న 


గుర్రాలు అనే కెరటాలతో; మద, నాగ, నక్ర, సంచయములన్‌= మదించిన ఏనుగులు అనే మొసళ్లగుంపులతో; చంచలత్‌+చటుల, 
సైనిక, మత్స్యములన్‌= మిక్కుటంగా ఇటునటు కదలాడే భటులు అనే చేపలతో; మహా+ఉన్నతంబు+అయి= మిక్కిలి గొప్పది 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 953 


అయి; ప్రస్సురత్‌+భయద, మనస్‌+హర, (ప్రకట, భంగులన్‌= మిక్కుటంగా భీతిని కలిగించే మనస్సును హరించే సౌందర్యాన్ని 
వెల్లడించే రీతులతో (రమణీయ భయానక మయి); ఉద్దతిన్‌= అతిశయంతో; తద్దయున్‌= మిక్కుటంగా; పొంగెన్‌= విజృంభించింది. 


తాత్సర్యం: వేగంగా కదిలేగుజ్ఞాలు అనే కెరటాలతో; మదించిన ఏనుగులు అనే మొసళ్ళగుంపులతో, మిక్కుటంగా 
కదలాడే సైనికులనే చేపలతో వెల్లివిరిసి కౌరవరాజు దుర్యోధనుడనే చంద్రుడి సందర్శనంతో ఆ సైన్యం అనెడి 
సముద్రం ఉత్సాహంతో రమణీయభయానకంగా విజృంభించింది. 


విశేషం: 1.అలం: పరిణామం. కొందరు ఆలంకారికుల మతంలో పరిణామాలంకారం రూపకప్రభేదమే. 2. ఈపద్యం (వ్రాసింది 
- ఎజ్జన. అరణ్యపర్వంలో ఎజ్జన నన్నయపేరుమీదనే 'తత్కవితారీతియు కొంత దోపి పూరించినట్టు చెప్పుకొన్నాడు. కాబట్టి 
జు జు ౧ ల 

ర పద్యంలో నన్నయకవితారీతి కొంతమా(త్రమేకాక సాంతంగా కనపడుతుంది. ఎట్టన వ్రాసిన ఈపద్యానికి శిశుపాలవధ 
ఘట్టంలో నన్నయ వ్రాసిన ఈక్రిందిపద్యానికి జన్యజనకభావం సుస్పష్టం. 

'రయవిచలత్తురంగమ తరంగములన్‌ మదనాగనక్రసం 

చయముల( జంచలచ్చటుల సైనికమత్య్యములన్‌ భయంకరం 

బయి యదువృష్టిభోజకుకురాంధకవాహినియుం గలంగె ని 


ర్రయతరరోషమారుత నితాంతసమీరిత మై క్షణంబునన్‌.' ( సభాపర్వం - 2.33) 


చ. చామరపుండరీకవిలసత్సితచారుపతాకలం గురు 
గ్రామణియాత్ర నెంతయును గాంతి వహించె నభంబు శారదో 
ద్దామమరాళమండలసితస్సుటపద్మవనీ పరిస్పుర 
త్తామరసాకరంబున విధంబున భూచరనేత్రపర్వమై. 59 


ప్రతిపదార్థం: భూ, చర, నేత్ర, పర్వము+ఐ= పుడమిపై చరించే మానవుల కన్నులకు పండువు అయి; నభంబు= ఆకసం; 
చామర, పుండరీక, విలసత్‌+సిత, చారు, పతాకలన్‌= వింజామరలతో వెల్లగొడుగులతో శోభిల్టుతున్న తెల్లని అందమైన 
జెండాలతో; కురు, (గ్రామణి, యా(త్రన్‌= కురువంశంలో శ్రేష్టుడైన దుర్యోధనుడి ప్రయాణంలో; శారద+ఉద్దామ, మరాళ, 
మండల, సిత, స్ఫుట, పద్మ, వనీ, పరిస్ఫురత్‌+తామరస+ఆకరంబున, విధంబున= శరత్కాలంలోని గొప్ప హంనల 
గుంపులతోనూ, తెల్లగా వికసించిన పద్మాలగుంపులతోనూ (ప్రకాశించే తామరకొలను మాదిరిగా; ఎంతయును= మిక్కుటంగా; 
కాంతివహించెన్‌= వెలుగొందింది. 


తాత్సర్యం: దుర్యోధనుడి ప్రయాణంలో ఆకాశం కనులపండువుగా శోభిల్లింది. అప్పుడు వింజామరలతో ఆకసాన్ని 
నింపుతూ దుర్యోధనుడి సేనలు పయనించాయి. అప్పుడు శరత్కాలంలో గొప్పహంసలగుంపులతో, వికసించిన 
పద్యాలతో కళకళలాడుతున్న తామరకొలనువలె ఆకసం శోభించింది. 


విశేషం: అలం: ఉపమ. 2. చామరం= చమరీమృగపు వెండ్రుకలచేత తయారు చేయబడిన వీవన. చామరం వెల్లగొడుగు 
రాజలాంఛనాలు. 3. వృత్తరచనలో నన్నయకు ఒకవిశిష్టశయ్య ఉన్నది. నన్నయ మాటలలో చెప్పవలెనంటే అది 'అక్షరరమ్యతి 
సుదీర్చ సంస్కృత సమాస సంఘటన నన్నయశైలికి గీటురాయి. స్టూలదృష్టికి ఈపద్యం నన్నయయే వ్రాశాడు అని అనిపించేటట్టు 
ఎజ్జన |వాయగలిగాడు. ఛందోభంగిమలోకూడ నన్నయ ఒడుపు ఉన్నది. 


954 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇట్లు దుర్యోధనుండు గర్ణసౌబలసమేతుండై దుశ్మాసనాద్యనుజ గణంబునుం దక్కిన యమాత్యులుం గొలువ 
జెలువు మిగులం జని కరిపురంబు ప్రవేశించి సముచిత వ్యాపారంబుల నుండునంత, నొక్కనాండు మంత్రి 
జన పరివేష్టితుండై యున్న రాజునకు భీష్ముం డిట్లనియె. 60 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; దుర్యోధనుండు= సుయోధనుడు; కర్లసౌబల సమేతుండు+ఐ= కర్ట్షుడితో, శకునితో 
కూడినవాడ్డె; దుళ్ళాసన+ఆది+అనుజ, గణంబునున్‌= దుశ్శాసనుడు మున్నగు తమ్ముల సముదాయమున్నూ; తక్కిన= 
మిగిలిన; అమాత్యులున్‌= మం(త్రులున్నూ; కొలువన్‌= సేవించగా; చెలువుమిగులన్‌= అందం అతిశయించేటట్టుగా; చని= 
వెళ్లి; కరిపురంబు= హస్తినాపట్టణం; |ప్రవేశించి= చేరిచొరబడి; సముచిత వ్యాపారంబులన్‌= తగిన పనులలో; ఉండు+అంతన్‌= 
ఉన్నంతలో; ఒక్కనాండు= ఒకరోజున; మంత్రిజన పరివేష్టితుండు+ఐ+ఉన్న= అమాత్యులచేత చుట్టుకొనబడియున్న; రాజునకున్‌= 
ప్రభువునకు (దుర్యోధనుడికి); భీష్ముండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా దుర్యోధనుడు శకునితో కర్ణుడితో దుశ్చాసనుడు మున్నగు తమ్ములతో మంత్రులతో 
కలిసి హస్తినాపురం చేరి రాచరీవితో కొలువుదీర్చి ఉండగా, ఒకనాడు భీష్ముడు దుర్యోధనుడితో ఈ విధంగా 
పలికాడు, 


మ. “హితులై పెద్దలు బుద్దిసెప్పంగం గ్రియాహీనుండవై త్రోచి పో 
యితి దుష్టాత్ములం గూడి; దానికి ఫలం బెట్లయ్యెనో చూచితే! 
గతవిద్వేషుండు ధర్మనందనుండు గల్గంబట్టి యప్పాట దు 
ర్లతికిం దప్పితిగాక చిక్కితిగదా గంధర్వుచే నాజిలోన్‌. 61 


ప్రతిపదార్థం: పెద్దలు= వయస్సు ముదిరి అనుభవం సంపాదించినవారు; హితులు+ఐ= (నీ) శ్రేయోభిలాషులు అయి; 
బుద్ది+చెప్పంగన్‌= హితవుబోధించగా; (క్రియా, హీనుండవు+ఐ= కొరమాలిన వాడవై; త్రోచి= ప్రక్కకు నెట్టి; దుష్ట* ఆత్ములన్‌+కూడి= 
దుర్దనులతోచేరి; పోయితి(వి= వెళ్ళావు; దానికిన్‌= ఆవిధంగా వెళ్లినదానికి; ఫలంబు= ఫలితం, పర్యవసానం; ఎట్టు= ఏరితిగా; 
అయ్యెనో= పరిణమించిందో; చూచితి+ఏ= చూచావు (అనుభవించావు) కదా!; గత విద్వేషుండు= పోయిన శత్రుత్వం కలవాడు, 
పగలేనివాడు; ధర్మనందనుండు= ధర్మజుడు; కల్లన్‌+పట్టి= ఉండటంచేత; ఆ+పాటన్‌= ఆ విధంగా; దుగ్గతికిన్‌= చెడ్డ అవస్థకు; 
తప్పితి(వి)+కాక= తప్పించుకొన్నావు కాని; ఆజిలోన్‌= యుద్దంలో; గంధర్వుచేన్‌= గంధర్వుడు అయిన చిత్రసేనుడి చేతిలో; 
చిక్కితి(వి)+కదా= లొంగిపోయావు కదా! (బందీవి అయ్యావుకదా!). 


తాత్సర్యం: 'అనుభవజ్ఞాలు గౌరవింపదగిన పెద్దలు నీకు హితవు బోధించి, ఘోషయా(త్రకు వెడలవద్దని చెప్పి 
ఉన్నారు. వారు చేసిన హెచ్చరికను నీవు సరకుచేయక గర్వంతో చెడ్డవారి చెప్తుడుమాటలకు చెవియొగ్గి బయలుదేరావు. 
ఈ దుస్సాహసం ఏరీతిగా పరిణమించిందో నీకే తెలిసింది కదా! అజాతశత్రుడు, మహానుభావుడు అయిన 
ధర్మరాజు ఉండటంచేత నీవు (బ్రదికి బయటపడ్డావు. లేకపోతే గంధర్వు డైన చిత్రసేనుడి చెరసాలలో మ్రగ్గుతూ 
ఉండేవాడవు గదా. 


ఉ. నీవును దమ్ములున్‌ సతులు నెయ్యురు వైరులచే గృహీతులై 
పోవ(గ( బాలిపోయె( గడు బొల్లందనంబున సూతపుత్తు( డీ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 955 


కావరు€ గష్టచిత్తు నధికంబుగ నమ్ముదు నీవు వీని బా 
హావిభవంబు గయ్యమున నక్కడ( జూచితె కన్నులారంగన్‌. 62 


ప్రతిపదార్థం: నీవును= ఓదుర్యోధనా! నీవున్నూ; తమ్ములున్‌= అనుజులున్నూ; సతులు= కులపాలికలైన (స్రీలున్నూ; 
నెయ్యురు= మి(త్రులున్నూ; వైరులచేన్‌= శత్రువులచేత; గృహతులు+ఐ= చెరపట్టబడినవారై; పోవంగన్‌= వెడలగా; సూతపుత్రుండు= 
సూతుని కొడుకు (కర్టుడు); కడున్‌= మిక్కిలి; పొల్లందనంబునన్‌= వ్యర్థత్వమున, - ఎందుకు పనికిరానితనంతో; పాజిపోయెన్‌= 
పిరికితనంతో పరుగెత్తిపోయాడు; నీవు; ఈ కావరున్‌= ఈ దుర్మదుడిని; కష్టచిత్తున్‌= వెతకు లోనైన మనస్సు కలవాడిని 
అనగా స్టైర్యం లేనివాడిని; అధికంబుగన్‌= ఎక్కువగా; నమ్ముదు(వు)= విశ్వసిస్తావు; వీని= ఈతని (కర్ణుడియొక్క); 
బాహావిభవంబు= భుజ పరాక్రమం; అక్కడన్‌= అచట; కయ్యమునన్‌= యుద్ధంలో; కన్నులు+ఆరంగన్‌= కనుల నిండుచూపుతో; 
చూచితి(వి+ఎ= అరసితివి కదా. 


తాత్పర్యం: దుర్యోధనా! నీకు సూతుడికొడుకైన కర్షుడంటే మిక్కిలి అభిమానం కదా! కానీ, నీవే స్వయంగా నీ 
కన్నులతో చూచావు ఆతడి పరాక్రమం. నీ తమ్ములు, స్త్రీలు, ప్రియమి(త్రులు అందరు గంధర్వులచేతికి చిక్కినపుడు 
నీవు మహావీరుడు అని అనుకొన్న కర్గుడు పిరికిపందవలె మిమ్మందరను వదలిపెట్టి పారిపోయాడుకదా. నీ 
ప్రాణమి(త్రుడు కర్గుడు స్టైర్యం లేనివాడని గంధర్వులతో ఏర్పడిన కయ్యం బుజువు చేసింది. 


ఉ. ఆయతబాహు లుగ్రబలు లార్యులు పార్టులు వారిభూరిశౌ 
ర్యాయుధ నైపుణక్రియలయందు. బదాఅవపాలుం బోలం డీ 
వాయపురజ్ఞిలా€ డధిప! వారలచందము వీని చందమున్‌ 
నీయెడ నిక్కమై తెలిసెనే ఖచరేంద్రుల పారిలోపలన్‌. 63 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఓ దుర్యోధనమహారాజా!; పార్టులు= కుంతికొడుకులు(పాండవులు); ఆయతబాహులు= 
నిడివిఅయిన చేతులు కలవారు- పరా(క్రమవంతులు; ఉ(గబలులు= భయంకర మైన శక్తి కలవారు; ఆర్యులు= పూజించతగినవారు; 
వారి= వారియొక్క (పాండవులయొక్క); శౌర్య+ఆయుధ, నైపుణ, క్రియలఅందున్‌= పరా(క్రమంతో శస్రాలను ప్రయోగించే 
నేర్పరితనాలలో; ఈ వాయపు, రజ్జులాండు= వ్యర్థంగా కలహించేవాడు (నోటి దురుసు కలవాడు కర్ణుడు); పదాజవపాలున్‌= 
పదునారవభాగం (1/16 వ వంతు); పోల(డు= సరిగాడు; వారల చందమున్‌= ఆ పాండవుల విధము; వీని చందమున్‌= 
ఈ కర్గుడి విధం; ఖచర+ఇం|ద్రుల= గంధర్వశ్రేష్టులయొక్క; పోరిలోపలన్‌= యుద్దంలో; నీ+ఎడన్‌= నీకు సంబంధించినమేరకు; 


నిక్కము+ఐ= నిజము అయి, నిజంగా; తెలిసెన్‌+ఏ= తెల్లం అయిందా? లేదా? (తేటతెల్లం అయింది కదా). 


తాత్సర్యం: ఓదుర్యోధన మహారాజా! పాండవులు పరాక్రమం కలవారు. భయంకర మైన శక్తి కలవారు. బలంతో 
పాటు పూజించతగిన మంచితనం కలవారు. వారి పరాక్రమంలోగాని, వారికి ఆయుధాలు (ప్రయోగించటంలో కల 
నేర్పరితనంలో కాని పదునారవపాలుగూడ లేనివాడు ఈ కర్షుడు వ్యర్థంగా కయ్యానికి కాలుదువ్వే స్వభావంగల 
వాక్ళూరుడు. ఈమధ్య గంధర్వులతో జరిగిన పోరాటంలో నీవే నీకన్నులతో అటు పాండవుల పరాక్రమ(ప్రాభవాలను 
ఇటు కర్గుడి పారుబోతుతనాన్నీ తెలిసికొన్నావు. 


క కులమును సిరియును జెజబుపక | యలఘుస్టితి నింకనైన నప్పాండవులం 
గలసి మనవయ్య! నాదగు । పలుకు వినంగదయ్య! హితము పథ్యము సుమ్మీ! 64 


die శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కులమును= వంశాన్ని; సిరియును= ఐశ్వర్యాన్నీ; చెణుపక= పాడు చేయక; అలఘుస్థితిన్‌= గొప్పతనంతో; 

ఇంకన్‌+ఐనన్‌= ఇకమీదట నైనా; ఆ+పాండవులన్‌= ఆ పాండునందనులతో; కలసి= కూడుకొని; మనవయ్య= (బ్రదుకవయ్య; 

నాది+అగు= నాయొక్క; పలుకు= మాట; వినగదయ్య= విని పాటించవయ్యా! హితము= (ఇది నీకు) శ్రేయస్సు కూర్చేది; 
పథ్యము= మేలు (ఒనగూర్చేది); సుమ్మీ= సుమా. 

తాత్సర్యం: నీవంశాన్ని పాడు చేయకుము, నీసంపద పోగొట్టుకొనకుము, ఇకమీదనైనా, ఆ పాండునందనులతో 

నెయ్యం నెరపి సుఖశాంతులతో (బ్రదుకుము. ఇది నేను నీకు చేస్తున్న హితబోధ. ఇది నేను నీమేలు కోరి 

చెప్పుతున్నాను సుమా! 

వ. అనిన భీష్మవచనంబుల దెస ననాదరంబు సేసి, దుర్యోధనుండు గర్జసౌబలులం జూచి నవ్వుచు, వారలుం 
దమ్ములుం దోడన చన నక్కడ వాసి చనియె; భీష్ముండును లజ్జితుం డై నిజగృహంబున కరిగి; నంత. 
గౌరవేశ్వరుండు గ్రమ్మణజి యెప్పటిచోటికిం జనుదెంచి మంత్రులతోడ మంతనం బుండి “మన కెయ్యది 
కర్తవ్యం? బెయ్యది సేసిన దేజోలాభంబు లగు? నని యడిగిన6 గర్జుండు 'దేవా! నీ కింక నే విచారమ్ములు 
నేల? నిష్కంటకంబైన యీ పృథివి సకలంబునుం బాలించుచు మహేంద్రమహిమతోడ నఖిలసుఖంబులు 
ననుభవింతుగా' కనినం బ్రీతుండై యతండు వాని కి ట్లనియె. 65 

ప్రతిపదార్థం: అనినన్‌= అని పలికిన; భీష్మువచనంబుల దెసన్‌= భీష్ముడియొక్క పలుకులపట్ట; అనాదరంబు+చేసి= 
తిరస్కారం చూపి; దుర్యోధనుండు= సుయోధనుడు; కర్ల, సౌబలులన్‌+చూచి= కర్గుడిని, శకునిని అరసి; నవ్వుచున్‌= 
హసిస్తూ; వారలున్‌= కర్ణుడు, శకుని; తమ్ములున్‌= సహోదరులును; తోడనచనన్‌= అతనివెంట వెళ్ళగా; అక్కర+పాసి= 
ఆస్థలం విడిచి; చనియెన్‌= వెళ్ళాడు; భీష్ముండును= భీష్ముడుకూడా; లజ్జితుండు+ఐ= సిగ్గుపడినవాడై; నిజగృహంబునకున్‌= 
తనయొక్క ఇంటికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= అటుపిమ్మట; కౌరవ+ఈశ్వరుండు= దుర్యోధనుడు; క్రమ్మజి= మరలి; 
ఎప్పటిచోటికిన్‌= మునుపుఉన్నస్థలానికి; చనుదెంచి= వచ్చి; మంత్రులతోడన్‌= అమాత్యులతో; మంతనంబు+ఉండి= యోచనచేసి, 
సంప్రదించి; మనకున్‌; ఎయ్యది= ఏది; కర్తవ్యంబు?= చేయదగినపని?; ఎయ్యది= ఏది; చేసినన్‌= చేస్తే; తేజస్‌+లాభంబులు= 
వర్చస్సు అధికంకావటం, అభ్యుదయం చేకూరటం; అగును= ఏర్పడుతాయి; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; కర్టుండు= 
కర్ణుడు; దేవా!= ప్రభూ, (ఓదుర్యోధనమహారాజా!); నీకున్‌; ఇంకన్‌= ఇకమీద; ఏవిచారమ్ములు= ఏ ఆలోచనలు; ఏల= 
ఎందులకు; నిష్కంటకంబు+ఐన= శత్రువులు లేనటువంటి; ఈప్పథివి= ఈభూమి; సకలంబునున్‌= సమస్తం; పాలించుచున్‌= 
ఏలుకొంటూ; మహా+ఇం(ద్ర, మహిమతోడన్‌= దేవేం[ద్రుడి గొప్పశక్తివంటి శక్తితో; అఖిల సుఖంబులు= అన్నిసౌఖ్యాలు; 
అనుభవింతు(వు)+కాక= పొందెదవుగాక; అనినన్‌= అని చెప్పగా; పీతుండు+ఐ= సంతసంచెందినవాడై; అత(డు= దుర్యోధనుడు; 
వానికిన్‌= అతడికి (కర్ణుడికి); ఇట్టు+అనియెన్‌; 


తాత్సర్యం: ఆ విధంగా పలికిన భీష్ముడి మాటలపట్ల గౌరవం చూపకుండా దుర్యోధనుడు కర్టుడినీ, శకునినీ చూచి 
నవ్వుకొంటూ, వారూ తమ్ములూ కలిసి తన వెంటరాగా అక్కడినుండి తొలగివెళ్ళిపోయాడు. భీష్ముడుకూడా 
సిగ్గుపడి స్వగృహానికి వెళ్ళాడు. ఆ తరువాత దుర్యోధనుడు తిరిగి మునుపున్నప్రదేశానికి వచ్చి మంత్రులతో 
మంతనాలు మొదలుపెట్టాడు. “ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? ఏది చేస్తే వర్చస్సు అధికమౌతుంది?' అని 
అడిగాడు. దానికి కర్లుడిట్లా అన్నాడు. “ప్రభూ! నీ వింక ఎటువంటి చింతలు లేకుండా ఈ నేలనంతా దేవేంద్ర 
మహిమతో ఏలుతూ అఖిల సుఖాలను అనుభవించుము” - అనగా సంతోషించి దుర్యోధనుడు కర్గుడితో ఇట్టా 


అన్నాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 957 


క. _ '“నీయట్టివీరవరుండు స । హాయుం డటె, పడయరాని యదియుం గలదే? 

ధీయుత! నా కెయ్యదియును । బాయక విను మింక నొక్క పని దెల్లముగన్‌. 66 
ప్రతిపదార్థం: ధీయుత!= బుద్దిమంతుడా!, ఓకర్ణా!; నీ+అట్టి= నీ వంటి; వీర, వరుండు= శూరులలో (శ్రేష్టుడైనవాడు; 
సహాయుండు+అటె= సాయం చేసేవాడు కాగా; నాకున్‌; ఎయ్యదియును= ఏది అయినను; పడయరాని+అదియున్‌+కలదే= 
పొందరానిది ఉన్నదా; పాయక= వదలక; ఇంకన్‌= ఇకమీదట; ఒక్కపని= ఒకకార్యం; తెల్లముగన్‌= తెలిసేటట్టుగా; వినుము= 
ఆలకింపుము. 


తాత్పర్యం: 'మేధావి వైన ఓ కర్ణా! సావధానంగా ఆకర్లించుము. నీవంటి మహావీరుడు నాకు సాయం చేయటానికి 
ఉండగా, నేను పొందరానిదేదీ ఉండదు. నాకు ఒక కర్తవ్యం నెరవేర్చవలె నని మిక్కిలి వేడుకగా ఉన్నది. 


తే. ధర్మజుడు రాజసూయంబు. బేర్మిం జేసి | నంతనుండియు నమ్మహితాధ్వరమున 

యం దభిప్రాయమై యుండు; నొంద నాకు । నమ్మఖంబు సేయింపవే యనఘ! నన్ను 67 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడ వైనవాడా, ఓకర్ణా!; ధర్మజుండు= ధర్మపుత్రుడు; రాజసూయంబున్‌= రాజసూయమనే 
యజ్ఞాన్ని; పేర్మిన్‌= గౌరవంతో; చేసినంతనుండియున్‌= ఒనరించినప్పటినుండియున్నూ; ఆ+మహిత+అధ్వరమున అందున్‌= 


అ గొప్పయజ్ఞంలో; అభి ప్రాయము+ఐ+ఉండున్‌= కోరిక అయి ఉన్నది; నాకున్‌; ఆ+మఖంబు= ఆ యజ్ఞం 
(ఆరాజసూయయాగం); ఒందన్‌= పొందేటట్లుగా; నన్నున్‌+చేయింపవే= నాచేత చేయింపవా. 


తాత్పర్యం: ధర్మరాజు రాజసూయయాగాన్ని చేసిన నాటినుండి నేనుకూడా ఆరాజసూయయాగాన్ని చేయాలని 
మనస్సులో గాఢంగా అభిలషిస్తున్నాను. మహావీరుడవైన ఓకర్ణా! నీవు నాచేత ఆ మహాయాగాన్ని చేయించి పుణ్యం 
కట్టుకొనుము” అని దుర్యోధనుడు ప్రార్థించాడు. 

వ. అనినం గర్జుండు గౌరవపతి కి ట్లనియె. 68 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; కర్గుండు; కౌరవపతికిన్‌= దుర్యోధనుడికి (కౌరవులరాజుకు); ఇట్టు+అనియెన్‌= 


ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: కర్ణుడు దుర్యోధనుడితో ఈవిధంగా బదులు పలికాడు. 


క “అగుగాక యేమి యిప్పుడు । జగతిం గల నృపతు లెల్ల జనవర! నీ కి 
మ్ముగ వశవర్తుల కావున । దగ నుద్యోగింపు మిపుడు తత్త్మతు విధికిన్‌. 69 


ప్రతిపదార్థం: అగున్‌+కాక= ఆవిధంగా జరుగుగాక (సరే ధర్మరాజు గొప్పగా రాజసూయం చేసీ ఉండవచ్చును గాక); ఏమి= 
ఏమి (ఎందుకు); ఇప్పుడు= ఈ సమయంలో; జగతిన్‌+కల= లోకంలో ఉన్న; నృపతులు+ఎల్లన్‌= రాజులు అందరు; 
జనవర= ఓరాజా! దుర్యోధనా!; నీకున్‌; ఇమ్ముగన్‌= సంట్రీతితో; వశవర్తులు+అ= లోబడిఉన్నవారే; కావునన్‌= కాబట్టి; తగన్‌= 
సరిపడునట్లుగా; తత్రతువిధికిన్‌= ఆ యజ్ఞవిధానానికి; ఇపుడు= ఈసమయంలో; ఉద్యోగింపుము= (ప్రయత్నించుము. 
తాత్సర్యం: ఓ దుర్యోధన సార్వభౌమా! పూర్వం ధర్మరాజు రాజసూయయాగం చేసి ఉండవచ్చును. అదేమి గొప్ప! 
ఇపుడు నీవుమా(త్రం చేయనేరవా? ఏమి ? ఇప్పుడు, ఈ లోకంలోగల రాజులు అందరున్నూ నీకు సామంతులేకదా! 
నీకు ఆ యాగంపై అంతమక్కువ ఉంటే, ఇపుడు ప్రారంభించుము. 


deg శ్రీమదాంధ్ర మహాభారతము 


ట్‌. రాజుల బిల్వ బంపుము, ధరాసురసంఘము నామతింపు, పే 

రోజ నుదాత్తయజ్ఞగృహయూపతతుల్‌ సమకట్టం బంపు, వి 

బ్రాజితభక్ష్యభోజ్యవిధి భవ్యపదార్థము లానయింపు, మ 

వ్యాజ విభూతిమై నమరవల్లభుచాడ్సున( జేయు జన్నమున్‌. 70 
ప్రతిపదార్థం: రాజులన్‌= ప్రభువులను; పిల్వన్‌+పంపుము= పిలిపించు; ధరా, సుర, సంఘమున్‌= (బ్రాహ్మణుల సముదాయాన్ని; 
ఆమతింపు(ము)= ఆహ్వానించుము; పేరోజన్‌= (పేరు+ఓజన్‌=) మిక్కుటమైన ఉత్సాహంతో; ఉదాత్త యజ్ఞగృహ, యూప, 
తతుల్‌= గొప్పవైన యాగశాలలు యాగపశువులను కట్టే కంబాల సముదాయాలను; సమకట్టన్‌= సమకూర్చటంకొరకు; 
పంపు(ము)= నియోగించుము; విభ్రాజిత, భక్ష్యభోజ్యవిధి= శోభిల్లే తినుబండారాలు పిండివంటలు సమకూర్చే (క్రమంలో; 
భవ్యపదార్థములు= యోగ్యమైన వస్తువులు; ఆనయింపుము= తెప్పించుము; అవ్యాజ విభూతిమైన్‌= సహజమైనసంపదతో 
(ఏ ప్రయోజనాన్ని అభిలషించని ఐశ్వర్యం చొప్పున); అమర, వల్లభు, చాడ్సునన్‌= దేవేంద్రుడి మాదిరిగా; జన్నమున్‌= యజ్ఞాన్ని; 
చేయు(ము)= ఒనరింపుము. 


తాత్సర్యం: రాజులను అందరను ఆహ్వానించటానికై దూతలను పంపుము. బ్రాహ్మణులను ఆహ్వానించుము; గొప్పు 
ఉత్సాహం వెల్లివిరిసేటట్టుగా యాగశాలలు నిర్మించుము. యూపస్తంభాలను సమకూర్చుకొనుము. అన్నసంతర్పణ 
చేయటానికై తినుబండారాలు పిండివంటలు సమకూర్చటానికి యోగ్యమైన పదార్థాలు తెప్పించుము. ఏప్రయోజనానికి 
ఎట్టి ప్రతిఫలం ఆశించకుండగా దేవేంద్రుడి మాదిరిగా గొప్ప యజ్ఞాన్ని చేయుము. 


వ. అనిన సంతోసిల్లి కురుపతి యప్పుడు పురోహితునిం బిలిపించి, రాజసూయ యజ్ఞంబు సంపూర్ణ 
దక్షిణంబుగా. జేయవలయు(; దత్త్రయోగ విశేషంబులకు మీరు సాలియుండునది' యనినం బురోహితుండు 
దగిన విద్వజ్ఞనంబులతోడ విచారించి దుర్యోధనున కి ట్లనియె. 71 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (కర్ణుడు) చెప్పగా; సంతోసిల్లి= సంతోషించి; కురుపతి= దుర్యోధనుడు; అప్పుడు+అ= 
ఆసమయంలో; పురోహితునిన్‌= వైదికకర్మకాండను నిర్వహించే విప్రుడిని; పిలిపించి= ఆహ్యానించి, రప్పించుకొని; 
రాజసూయయజ్ఞంబు= రాజసూయం అనే (క్రతువు; సంపూర్ణ దక్షిణంబుగాన్‌= సాంతంగా, చివర ఇచ్చే దక్షిణతో పాటుగ; 
చేయవలయున్‌= నిర్వహించవలెను; తత్‌+ప్రయోగ, విశేషంబులకున్‌= ఆ (క్రతువును నిర్వహించటంలో పేర్కొనదగిన అంశాలకు; 
మీరు= (వైదికవిప్రలయిన) మీరు; చాలి+ఉండునది= సరిపోయేటట్టుగా ఉద్యుక్తులు కండి; అనినన్‌= అని (దుర్యోధనుడు) 
చెప్పగా; పురోహితుండు= వైదికవిప్రుడు; తగిన= యోగ్యులు అయిన; విద్వత్‌+జనంబులతోడన్‌= పండితులైన వారలతో; 
విచారించి= సంప్రదించి; దుర్యోధనునకున్‌= సుయోధనుడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: కర్షుడిమాటలకు దుర్యోధనుడు సంతసించాడు. పిదప దుర్యోధనుడు పురోహితుడిని పిలిపించి 
రాజసూయయజ్లాని యథావిధిగా, నిండైన దక్షిణలతో చేయవలయు నని |పార్షించాడు. పురోహితుడు పండితులైన 
వైదికవిప్రలతో సంప్రదించి దుర్యోధనుడికి ఇట్లా తెలిపాడు. 


విశేషం: పురస్‌+హితుడు= పురోహితుడు. పురోహితుడు వైదికవైదుష్యం కలవాడు మాత్రమే కాక, యజమానుని శ్రేయోభిలాషి 


అయిఉండాలి. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 


959 
చ. “జనవర! నీకు. బాండవులు శత్రులు గావున వారి నాజి నో 
ర్లిన మణి కాక మున్న యిటు సేయంగ శక్యమె రాజసూయమున్‌? 
వినుము దగంగ నిప్పటికి వేటొక యజ్ఞము సేయు మిమ్ములం; 
బనుపుము తత్రియావివిధభంగులకుం దగువారి వేగమై. 72 


ప్రతిపదార్థం: జనవర!= ఓ దుర్యోధనామహారాజ!; నీకున్‌= నీకు; పాండవులు; శత్రులు= విరోధులు; కావునన్‌= కాబట్టి; 
వారిన్‌= వారిని (పాండవులను); ఆజిన్‌= యుద్దంలో; మణీ= ఇంక; ఓర్చినన్‌= జయించిననే; కాక= తప్ప; మున్ను+అ= 
అంతకు ముందే; రాజసూయమున్‌; ఇటు= ఈ విధంగా; చేయంగన్‌= సలుపగా; శక్యమె= సాధ్యం అవుతుందా?; వినుము= 
ఆలకించుము; తగంగన్‌= తగునట్టుగా; ఇప్పటికిన్‌= ఇప్పటి స్థితిగతులకు అనువుగా; ఇమ్ములన్‌= సంట్రీతితో; వేణు+ఒక, 
యజ్ఞము= ఇంకొక యాగం; చేయుము= సలుపుము; వేగమైన్‌= శీఘ్రంగా; తత్‌+(క్రియా, వివిధ, భంగులకున్‌= ఆ పనులలోని 
పెక్కురీతులకు; తగువారిన్‌= యోగ్యులైనవారిని; పనుపుము= నియోగించుము. 


తాత్పర్యం: 'ఓదుర్యోధన మహారాజా! నీకు పాండవులు శత్రువులు కదా! శత్రురాజులను అందరను నిళ్ళేషంగా 
జయించిన పిమ ్యటునే కాని రాజసూయయాగం చేయటం శా(స్తసమ శతం కాదు. పాండవులను యుద్దంలో జయించిన 
పిమ్మట మాత్రమే నీకు ఆ యజ్ఞం చేసే అర్హత సంక్రమిస్తుంది. అందుచేత (ప్రస్తుతం నీవు ఇంకొకయజ్ఞం 
చేయటానికి ఉప(క్రమించటం మంచిది. ఇక శీఘ్రంగా అట్టి యాగాన్ని నిర్వహించటానికి యోగ్యత కలవారిని 
ఎన్నుకొనుము. 


తే. రాజసూయంబు నట్టిద రాజవర్య! । వైష్ణవం బను యాగంబు; వాసుదేవుం 
డిమ్మఖము సేసె. దొల్లి, యభీష్ట మిదియ; । చేయు నిర్విఘ్నముగ నిది సెల్లు నీకు”. 73 


ప్రతిపదార్థం: రాజవర్య!= రాజులలో శ్రేష్టుడవైన వాడా! ఓదుర్యోధనమహారాజా!; వైష్ణవంబు+అను యాగంబు= వైష్ణవం అనే 
పేరు గల యజ్ఞం; రాజసూయంబు+అట్టిది+అ= రాజసూయం వంటిదే; ఈ+మఖము= ఈ యజ్ఞాన్ని; వాసుదేవుండు= 
వసుదేవుడి కొడుకు, శ్రీకృష్ణుడు; తొల్లి= పూర్వం; చేసెన్‌= సలిపాడు; అభీష్టము+ఇది+అ= కోరదగింది ఇదే; నిర్విఘ్నముగన్‌= 
ఆటంకాలు లేకుండా; చేయు(ము)= నిర్వహింపుము. నీకున్‌; ఇది= వైష్ణవ యాగం; చెల్లున్‌= తగును. 


తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! రాజసూయయాగంవంటిదే వైస్లవయాగం. దానిని మునుపు వాసుదేవుడు 
చేశాడు. ఇది అభిలషించతగింది. ఈ యాగాన్ని ఎట్టి ఆటంకాలు లేకుండా చేసేది. ఇది నీకు తగిన యజ్ఞంసుమా!. 


కు అనిన నిది వోలు నని య । జ్ఞననాథుండు సూతతనయసౌబలులు ప్రియం 
బున ననుమతింప నభిమత । వినుతాధ్వరసంప్రయోగవిహితోద్యము. డై. 74 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (పురోహితుడు) చెప్పగా; ఇది+పోలున్‌+అని= ఇది బాగా ఉన్న దని; ఆ+జననాథుండు= ఆరాజు 
(దుర్యోధనుడు); సూతతనయ, సౌబలులు= కర్షుడును, శకునియు; ప్రియంబునన్‌= (ప్రీతితో; అనుమతింపన్‌= అంగీకరించగా; 
అభిమత, వినుత+అధ్వర, సంప్రయోగ, విహిత+ఉద్యము(డు+ఐ= కోరినట్టిది (ప్రశంసించబడినట్టిది అయిన యజ్ఞాన్ని 
నిర్వహించటంలో అభిరుచితో కూడిన ప్రయత్నం కలవాడై. 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పురోహితుడు చెప్పినమాటలు సముచితంగా ఉన్నవని దుర్యోధనుడు తలపోశాడు. సంతసంతో కర్ణుడు, 
శకుని అట్టే అని సమ్మతించారు. అంతట దుర్యోధనుడు యజ్ఞాన్ని చేయటానికి వలసిన సన్నాహాలలో నిమగ్నుడయ్యాడు. 


క. తనయుద్యోగము జననీ | జనకులకును ద్రోణవిదురశాంతనవ కృపా 
ది నిఖిలమాన్యజనమ్ముల । కును దగ నెటి(గించి భరతకుంజరు( డెలమిన్‌. 75 


ప్రతిపదార్థం: భరత, కుంజరుండు= భరతవంశంలో ఏనుగువంటివాడు (శ్రేష్టుడు), దుర్యోధనుడు; ఎలమిన్‌= సంతోషంతో; 
తన+ఉద్యోగము= తనప్రయత్నం; జననీజనకులకును= తలిదండ్రులకును, (గాంధారికి ధృతరాష్ట్రుడికిని); ద్రోణ, విదుర, 
శాంతనవ, కృప+ఆది, నిఖిల, మాన్యజనమ్ములకును= (ద్రోణుడు, విదురుడు, శంతనుని పుతుడు భీష్ముడు, కృపుడు 
మున్నగుసమస్తమైన పూజనీయు లైన వారికిని; తగన్‌= ఒప్పిదంగా; ఎజింగించి= తెలిపి. 


తాత్పర్యం: దుర్యోధనుడు జన్నమొనర్చే తనసన్నాహాన్నిగూర్చి తల్లిదం(డ్రులు అయిన గాంధారికిని ధృతరాష్ట్రుడికి, 
పెద్దలు అయిన ద్రోణుడు విదురుడు భీష్ముడు కృపుడు మున్నగువారికి తెలిపి, తాను సంతోషంతో. (తదుపరి 
పద్యంతో అన్వయం). 


దుర్యోధను(డు వైష్ణవం బను యజ్ఞంబు సేయుట (సం. 3-242-1) 


వ. వారిచేత ననుజ్ఞాతుం డయి నగరసమీపంబున నొక్క పుణ్యస్థలంబునం దఖిలయజ్ఞగృహంబులు 
నతిరమశీయంబులుగా(జేయించి యజ్ఞోపకరణంబులును సమస్తవస్తువిశేషంబులును సమకట్ట నియోగించి 
శుభదినంబునం బరమబ్రాహ్మణసహాయుం డై నియతదీక్షాశోభనంబు వహించె నంత. 76 


ప్రతిపదార్థం: వారిచేతన్‌= తలిదండ్రులచేత, పెద్దలచేత; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతించబడినవాడై; నగర సమీపంబునన్‌= 
హస్తినాపురం దగ్గరగా ఉన్న స్థలంలో; ఒక్క, పుణ్య, స్టలంబునందున్‌= సుకృతం కలిగించే ఒకచోట; అఖిల యజ్ఞ 
గృహంబులున్‌= జన్నం చేయటానికి ఉపకరించే ఇండ్లను అన్నిటిని; అతిరమణీయంబులుగాన్‌= మిక్కిలి అందంగా; 
చేయించి= నిర్మించి; యజ్ఞ+ఉపకరణంబులును= జన్నం చేయటానికి కావలసిన కొరముట్టు; సమస్త వస్తు విశేషంబులును= 
అన్నిపదార్జాలను; సమకట్టన్‌= సమకూర్చటంకొరకు; నియోగించి= ఆజ్ఞాపించి; శుభదినంబునన్‌= మంచిరోజున; పరమ, 
బ్రాహ్మణ, సహాయుండు+ఐ= గొప్పవిప్రులు సాయంగా కలవాడై; నియత, దీక్షాశోభనంబు= శాస్త్రాలలో విధించబడిన 
(క్రమశిక్షణ పాటించటంవల్ల, ఏర్పడే మంగళమును; వహించెన్‌= పొందాడు; అంతన్‌= అప్పుడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తలిదండ్రులచేతను పెద్దలచేతను అనుమతించబడినవాడై యజ్ఞసన్నాహాలు చేశాడు. 
హస్తినాపురానికి దగ్గరగా ఒకపుణ్యస్థలం ఎన్నికచేసి, అచట యజ్ఞానికై పెక్కుఇండ్లు అందచందాలు ఒప్పార 
నిర్మింపజేశాడు. యజ్ఞానికి కావలసిన వస్తుసామగ[గ్రిని అంతటిని ఉపకరణాల నన్నింటిని సమకూర్పజేశాడు. ఒకశుభ 
ముహూర్తంలో బ్రాహ్మణోత్తముల సాయంతో శాస్త్రాలలో విధించబడిన (క్రమశిక్షణ పాటించటంవలన ఏర్పడే దీప్తితో 
కూడిన సౌందర్యం పొందాడు. 


ఆ. అఖభిలదేశవాసు లైన రాజులను బ । విత్రచరితు లైన విప్రవరుల 
నర్ది. బిలువ దూత లరిగిరి కౌరవే । శ్వరుని యాజ్ఞంజేసి సమ్మదమున. 77 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 961 


ప్రతిపదార్థం: కౌరవ+-ఈశ్వరుని+ఆజ్ఞన్‌+చేసి= దుర్యోధనుడి ఆనతి చొప్పున; అఖిల, దేశ వాసులు+ఐన= అన్ని రాజ్యాలలో 
నివసిస్తూఉండేవారైన; రాజులను= (ప్రభువులను; పవిత్రచరితులు+ఐన= పావనమైన (ప్రవర్తన గల; విప్రవరులన్‌= 
బ్రాహ్మణోత్తములను; అర్ధిన్‌= ప్రీతితో; పిలువన్‌= ఆహ్వానించటంకొరకై; దూతలు= రాయబారులు; సమ్మదమునన్‌= సంతోషంతో; 
అరిగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: అన్నిదేశాలలో నివసించే రాజులను, పవిత్రమైన ప్రవర్తన గల (బ్రాహ్మణోత్తములను ఆహ్యానించటంకొరకై 
రాయబారులు దుర్యోధనుడి ఆజ్ఞవొప్పున సంతోషంతో బయలుదేరి వెళ్ళారు. 


వ. అందొక్కదూతం బిలిచి దుశాసనుండు “నీవు ద్వైతవనంబునకుం జని పాండవులను దదాశ్రమవాసు లైన 
భూసురులను గౌరవేశ్వరు నధ్వరంబునకుంబిలువు” మని పనిచిన, వాండునుంజని ధర్మరాజుం గని 
యిట్లనియె. 78 


ప్రతిపదార్థం: దుశ్ళాసనుండు; అందున్‌+ఒక్కదూతన్‌= ఆదూతలలో ఒక రాయబారిని; పిలిచి= ఆహ్వానించి; నీవు= (ఓ 
దూతా) నీవు; ద్ర్వైతవనంబునకున్‌+చని= ద్వైతవనానికి పోయి; పాండవులను= పాండునందనులను; తత్‌+ఆ(శ్రమవాసులు+ఐన= 
వారియొక్క ఆశ్రమంలో నివసించేవారు అయిన; భూసురులను= విప్రులను; కౌరవ+-ఈశ్వరు+అధ్వరంబునకున్‌= దుర్యోధనుడి 
యజ్ఞానికి; పిలువుము= ఆహ్వానించుము; అని పనిచినన్‌= అని ఆజ్ఞాపించగా; వాండునున్‌= ఆ దూతయు; చని= వెడలి; 
ధర్మరాజున్‌+కని= ధర్మపుత్రుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈరీతిగా అన్నాడు. 


తాత్పర్యం: దుశ్శాసనుడు దూతలలో ఒకడిని పిలిచి “నీవు ద్ర్వైతవనానికి పోయి పాండవులను, పాండవుల ఆశ్రమంలో 
నివసించే (బ్రాహ్మణులను యజ్ఞానికి రమ్మని ఆహ్యానించుము' అని చెప్పాడు. ఆ దూత ద్ర్వైతవనానికి పోయి 
ధర్మరాజును సందర్శించి ఈ విధంగా పలికాడు. 


ఉ. “వీరు(డు గౌరవుండు నిజవిక్రమలబ్ద సమున్నత్రార్ధ సం 
భారములన్‌ మహాధ్వర చుపాతటలుర డొనరించుచుండి పెం 
పార(గ నిన్ను. దమ్ముల మహాద్విజులం బిలువంగ. బంచె ధా 
త్రీరమణేశ! నెమ్మి జనుదెమ్ము తదధ్వరముం గనుంగొనన్‌.' 79 


ప్రతిపదార్థం: ధాత్రీ, రమణ+ఈశ!= రాజులలో శ్రేష్టుడ వైనవాడా, ఓధర్మరాజా!; వీరుండు= పరాక్రమవంతుడు; కౌరవుండు= 
దుర్యోధనుడు; నిజ, విక్రమ, లబ్ద, సమున్నత+అర్హ, సంభారములన్‌= తనయొక్క శౌర్యంచేత పొందబడిన మిక్కిలి గొప్ప 
వైన పదార్థాల సముదాయంచేత; మహా+అధ్వరము= గొప్పుజన్నం; అపారబలుండు= అంతులేని శక్తి కలవాడు (దుర్యోధనుడు); 
ఒనరించుచున్‌+ఉండి= చేస్తూ ఉన్నవాడై; పెంపు+ఆరంగన్‌= అతిశయం శోభిల్లేటట్టుగా; నిన్నున్‌= (ఓధర్మరాజా) నిన్నును; 
తమ్ములన్‌= (నీ) అనుజులను; మహా, ద్విజులన్‌= బ్రాహ్మణోత్తములను; పిలువంగన్‌= ఆహ్వానించగా; పంచెన్‌= (నన్ను) 
నియోగించాడు; తద్‌+అధ్వరమున్‌= ఆ యజ్ఞాన్ని; నెమ్మిన్‌= ప్రీతితో; కనుంగొనన్‌= చూడటంకొరకై; చనుదెమ్ము= రమ్ము. 


తాత్పర్యం: రాజులలో (శ్రేష్ణుడ వైన ఓ ధర్మరాజా! కౌరవులలో వీరుడైన దుర్యోధనుడు తన శౌర్యానికి, ప్రాభవానికి 
అనురూపమైన గొప్పయజ్ఞాన్ని చేయటానికి పూనుకొన్నాడు. ఆ మహా(క్రతువుకై అంతులేని సంభారాలు సమస్త 
వస్తుసామ[గ్రి సమకూర్చబడినవి. ఇట్టి గొప్పయజ్ఞాన్ని తిలకించటానికై నిన్నును, నీ తమ్ములను, నీతోఉన్న 


962 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రాహ్మణోత్తములను ఆహ్యానించటానిక్రై దుర్యోధనసార్వభౌముడు ప్రత్యేకంగా మీవద్దకు నన్ను దూతగా నియోగించి 
పంపాడు. దయచేసి యజ్ఞానికి రమ్ము. 


విశేషం: “అనాహూతో౭_ధ్వరం గచ్చేతొ' - “ఆహ్వానం లేకుండానే యజ్ఞానికి వెళ్ళవలెను” అనే (ప్రాచీనసంప్రదాయం. 
అయినను పాండవులకు ప్రత్యేకదూత వచ్చి ఆహ్వానం సయితం అందించాడుగదా. ఇక పాండవులు యజ్ఞానికి వెళ్లటం 
విధ్యుక్త కర్తవ్యం అని రాయబారి సూచన. అయినను - ఈ ఆహ్యానంలో అంతర్గర్భితంగా దుర్యోధనుడి ఐశ్వర్య(ప్రాభవం 
- పరా(క్రమ(ప్రకర్ష ఇమిడి ఉన్నవి. దానిని పాండవులు గుర్తించక పోలేదు. 


వ. అనిన ధర్మజుండు వాని కిట్లనియె. 80 
తాత్పర్యం: అనగా విని ధర్మరాజు ఆ దూతతో ఇట్టా అన్నాడు. 


చ. 'అనఘుండు ధార్తరాష్తుడు మహాధ్వరకర్మధురీణు. డయ్యె నా 

విని ప్రియమందె( జిత్తము; పవిత్రిత మయ్యె. గులంబు; వింటె! యై 

నను దగ మేము పూనిన ఘనంబగు పూనికి దీర్చ కెవ్విధం 

బున నట రా నొడంబడము? భూవరుతో నిది సెప్పు మేర్చడన్‌.” 81 
ప్రతిపదార్థం: అనఘు(డు= పాపరహితుడు; ధార్తరాష్టుడు= ధృతరాష్ట్రుడికొడుకు (దుర్యోధనుడు); మహా+అధ్వర, కర్మ, 
ధురీణుండు+అయ్యెన్‌= గొప్పయజ్ఞాన్ని నిర్వహించే పనిని చేపట్టినవాడు అయినాడు; నాన్‌= అనగా; విని= ఆలకించి; చిత్తము= 
మనస్సు; ప్రియము+అందెన్‌= ప్రీతి చెందింది; కులంబు= వంశం (మా కురువంశం); పవిత్రితము+అయ్యెన్‌= పావనం 
అయింది; వింటి+ఎ= సావధానంగా ఆలకించావుకదా; ఐనను= అయినప్పటికిని; తగన్‌= ఒప్పిదంగా; మేము= మేము 
(పాండవులమైన మేము); పూనిన= చేపట్టిన; ఘనంబు+అగు= గొప్పది అయిన; పూనికి= దీక్ష; తీర్చక= నెరవేర్చక; 
ఏ+విధంబునన్‌= ఏరీతిగా; అట= అచటికి (ఆ యజ్ఞానికి) రాన్‌= రావటానికి; ఒడంబడము?= సమ్మతించగలం; భూవరుతోన్‌= 
భూమికి భర్తఅయిన రాజుతో (దుర్యోధనుడితో); ఇది= ఈవిషయం; ఏర్పడన్‌= విశదంగా; చెప్తుము= వచింపుము. 


తాత్సర్యం: 'మహానుభావుడు దుర్యోధనుడు గొప్పయజ్ఞాన్ని చేయటానికి పూనుకొని, అంతటి సన్నాహాలు చేసి 
మమ్మల్ని ఆహానించినందుకు సంతోషం. ఈ యజ్ఞంవలన మాకురువంశం పావనమౌతుంది. కాని, మా సమాధానం 
సావధానంగా వినుము. మేం చేసిన శపథాన్ని నెరవేర్చటానికి ముందే - అంటే, అరణ్యవాసం, అజ్ఞాతవాసం 
ముగించటానికి ముందుగానే - మేము యజ్ఞాన్ని సందర్శించటం ఏవిధంగా సముచితం జాతుంది? ఈ విషయాన్ని 
దయచేసి మీరాజుతో వివరించి తెలుప వేడికోలు.” 


విశేషం: ఈ సమాధానంలో ధర్మరాజుశీలం సాత్మికసంపద తెలివితేటలు మంచితనం స్వయంవ్యక్తమౌతున్నాయి. 

వ. _ అనియె; నప్పుడు భీమసేనుం డాదూతం జూచి, 'యోరి! వినుము! పదుమూండగునేంటి కడపట 
బాండవాగ్రజుండు దీప్తం బగుశస్తాస్త్రదహనంబునందు ధార్తరాష్టసుతశతకంబును బశువరించివేల్చి 
రణసత్రంబు సేయుటకునై వచ్చుం గాని యందా(కం జనుదెంచుట గలుగ దని యాదుర్యోధను నెదురన 
వాయోడక చెప్పు మనిన, వాండును మగిడి చని ధర్మనందను ప్రియవచనంబులను వృకోదరు నిష్టురోక్తులను 
ధార్తరాష్తుల కెటింగించె; దదనంతరంబ. 82 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 963 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని ధర్మరాజు పలికాడు; అప్పుడు= ఆ సమయంలో; భీమసేనుండు= భీముడు; ఆదూతన్‌= 
ఆ రాయబారిని; చూచి; 'ఓరి!= (ఓదూతా!); వినుము= ఆలకింపుము; పదుమూండు+అగు= పదమూడవది అయిన; ఏంటి, 
కడపటన్‌= సంవత్సరంచివర; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో మొదట పుట్టినవాడు, ధర్మరాజు; దీప్తంబు+అగు= 
ప్రజ్వలిస్తున్నది అయిన; శస్త+అ(స్త్ర, దహనంబునందున్‌= బాణాలవలన, మంత్రమహిమగల బాణాలవలన ఏర్పడే అగ్నిలో; 
ధార్తరాషష్ట్ర సుత, శతకంబును= ధృతరాష్టుడియొక్క నూరుమంది కొడుకులను; పశువరించి= బలి అయ్యే జంతువులనుగా 
చేసి; వేల్చి= హోమంలో పడవేసి; రణసత్రంబు= యుద్దం అనెడి యజ్ఞం; చేయుటకున్‌+ఐ= చేయటానికై; వచ్చున్‌+కాని= 
వస్తాడు కాని; అందా(కన్‌= అంతవరకు; చనుదెంచుట= రావటం; కలుగదు= జరుగదు; అని= అనిచెప్పి; ఆదుర్యోధను 
+ఎదురన్‌+అ= ఆ సుయోధనుడిఎదుటనే; వాయి+ఓడక= నోరువిప్పటానికి జంకక; చెప్పుము= వచింపుము; అనినన్‌= అని 
చెప్పగా; వాండును= దూతయును; మగిడిచని= తిరిగి వెళ్ళి; ధర్మనందను ప్రియ, వచనంబులను= ధర్మరాజు చెప్పిన ఇంపైన 
మాటలను; వృక+ఉదరు= భీముడియొక్క; నిష్టుర+ఉక్తులను= కఠినమైన మాటలను; ధార్తరాష్టులకున్‌= ధృతరాష్ట్రుడి 
కుమారులకు; ఎటింగించెన్‌= తెలిపాడు; తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మటనే. 


తాత్సర్యం: అని ధర్మరాజు చెప్పాడు. ఆ సమయంలో జోక్యం కల్పించుకొని, భీమసేనుడు ఆ దూతతో “ఓరీ 
దూతా! సావధానంగా నేను చెప్పేమాటలను వినుము. నేటికి పదమూడవసంవత్సరం ముగిసిన పిమ్మట - మా 
అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత - పాండవుల అన్నగారు ధర్మనందనుడు పిలువకుండానే తాను 
కావించే యుద్దయజ్ఞంలో ధృతరాష్ట్రుడి నూరుమంది కొడుకులను యజ్ఞపశువులను చేసి తన శస్రాస్రాలనే అగ్నిలో 
వేల్చడానికి వస్తాడు. ఆ యుద్ద యజ్ఞం జరిగేటప్పుడే మేం రాగలం. అంతవరకు ఊరక అచటికి రాజాలమని నీవు 
జంకకుండా సుస్పష్టంగా దుర్యోధనుడితో చెప్పుము” అని గర్జించాడు. ఆ దూత తిరిగి వెళ్లి ధర్మరాజు పలికిన 
సామవాక్యాలను, భీముడి పరుషమైన మాటలను ధృతరాష్ట్రుడికొడుకులకు వివరించి చెప్పాడు. అటు పిమ్మట. 


క. చనుదెంచిరి కౌరవశా | సనమున ధరణి గల నిఖిల జనపతులును స 
న్మునులును సమస్తజనులును | ఘనభుజుజన్నంబు. జూడం గరిపురమునకున్‌. 83 


ప్రతిపదార్థం: కౌరవశాసనమునన్‌= కురువంశంలోనివాడైన దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు; ధరణిన్‌+కల= భూమిపై ఉన్న; నిఖిల 
జనపతులును= అందరు రాజులును; సత్‌+మునులును= ఉత్తములైన బుషులున్నూ; సమస్త, జనులును= అందరు 
ప్రజలున్నూ; కరిపురమునకున్‌= హస్తినాపురికి; ఘనభుజు జన్నంబున్‌= గొప్పపరాక్రమం కలవాడైన దుర్యోధనుడి యజ్ఞాన్ని; 
చూడన్‌= సందర్శించటం కొరకై; చనుదెంచిరి= వచ్చారు. 


తాత్పర్యం: దుర్యోధనుడిశాసనంమేరకు, భూమిలోని రాజులు అందరు, ప్రజలు అందరు, గొప్పబుషులు అతడు 
చేస్తున్న యజ్ఞాన్ని సందర్భించటానికై వచ్చారు. 
— డాలి యా 


వ. వారి కెల్లను దగిన సత్కారంబులు సేయను బాత్రదానంబులు గావింపను ధృతరాష్తుండు విదురుం బనిచె; 
నివ్విధంబున. బ్రసిద్ద దక్షిణాన్వితంబై ప్రభూతాన్నపానసంతర్పిత సకలజనంబై యభిమతాంబరాభరణ 
పరిపూజిత భూసురప్రకరంబై యథాకాలవిహితకర్మకలాపంబై యథాశాస్త్రీయంబై వైష్టవయాగంబు 
నిర్విఘ్మంబుగ బరిసమాప్తం బగుటయు. 84 


964 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వారికిన్‌+ఎల్లను= యాగానికి వచ్చినవారందరికీ; తగిన, సత్కారంబులు+చేయను= ఉచితమైనమర్యాదలను 
కావించటానికి; పాత్రదానంబులు= అర్హతనుపట్టి దానాలు; కావింపను= చేయటానికి; ధృతరాష్టుండు; విదురున్‌= విదురుడిని; 
పనిచెన్‌= నియోగించాడు; ఈ+విధంబునన్‌= ఈరీతిగా; ప్రసిద్ధ, దక్షిణ+అన్వితంబు+ఐ= కీర్తికి ఎక్కిన దక్షిణలతో కూడింది 
అయి (దక్షిణ= పండితులైన బ్రాహ్మణులకు బహుమానంగా సమర్పించబడే ధనం); ప్రభూత+అన్న, పాన, సంతర్పిత, సకల, 
జనంబు+ఐ= విరివిగా అన్నపానీయాలు సమకూర్చబడటంచేత సంతృప్తిచెందిన ప్రజలు కలదై; అభిమత+అంబర+ఆభరణ, 
పరిపూజిత, భూసుర, ప్రకరంబు+ఐ= కోరిన వ(స్రాలచేత, భూషణాలచేత బాగుగా సమ్మానించబడిన బ్రాహ్మణుల సముదాయం 
కలదై; యథా, కాల, విహిత, కర్మ కలాపంబు+ఐ= ఏసమయానికి ఏయేపనులు జరుగవలెనని శాస్త్రాలు నిర్ణేశించాయో అట్లే 
జరిగిన అన్ని పనులు కలదై; యధథాశా(స్త్రీయంబు+ఐ= శాస్త్రం నిర్దేశించిన విధులను అనుసరించినది అయి; వైప్లవయాగంబు= 
వైప్లవయజ్ఞం; నిర్విఘ్నంబుగాన్‌= ఎట్టి ఆటంకాలు లేకుండా; పరిసమాప్తంబు+అగుటయున్‌= పూర్తిగా ముగిసినది కాగా. 


తాత్సర్యం: ఆ యజ్ఞానికి విచ్చేసినవారికి సమ్మానంచేయటానికి, అర్హతలను బట్టి దానాలు ఇవ్వటానికి ధృతరాష్ట్రుడు 

వ యౌ యు ల 
విదురుడిని నియోగించాడు. ఈవిధంగా ఆ యాగానికి గొప్పపేరు ప్రతిష్టలు కలిగాయి. అందులో బ్రాహ్మణులకు 
పుష్కలంగా దక్షిణలు లభించాయి. గొప్ప అన్నదానం జరిగింది. ప్రజలకు అందరికి అన్నపానాలు లభించటంచేత 
వారికి సంతృప్తి కలిగింది. బ్రాహ్మణులకు అందరకు సంతృప్తికరంగా వ(స్రాలు ఆభరణాలు లభించాయి. శాస్త్రంలో 
చెప్పబడిన విధులు అన్నియు సక్రమంగా సకాలంలో జరిగాయి. కర్మకాండలలో ఎట్టిలోపాలు జరుగలేదు. శాస్త్రవిధ్యుక్త 
ప్రకారం జరిగిన ఆ వైస్లవయాగం ఎట్టి ఆటంకాలు లేక ప్రాయళ్ళిత్తానికి అక్కరలేకుండా ముగిసింది. 


క. అవభృథశోభితుండై కౌ | రవముఖ్యుండు భూరికనకరత్నతతుల భూ 

దివిజుల బూజించి నృపుల । వివిధ విధుల సత్కరించి వీడ్కొలిపె. దగన్‌. 85 
ప్రతిపదార్థం: కారవముఖ్యుండు= దుర్యోధనుడు; అవభృథశోభితుండు+ఐ= యజ్ఞం ముగిసిన పిదప చేసే పవిత్రస్నానంచేత 
శోభిల్లుతున్నవాడై; భూరి, కనక, రత్న, తతులన్‌= మిక్కుటమైన బంగారంచేత, రత్నసముదాయాలచేత; భూదివిజులన్‌= 


బ్రాహ్మణులను; పూజించి= ఆరాధించి; నృపులన్‌= రాజులను; వివిధ, విధులన్‌= పెక్కుతెరగులైన మర్యాదలతో; సత్కరించి= 
గౌరవించి; తగన్‌= ఒప్పిదముగా; వీడ్కొలిపెన్‌= ఆమం(త్రణం చేసి, సగౌరవంగా పంపాడు. 


తాత్పర్యం: యజ్ఞం పూర్తిఅయిన పిదప చేసే పవిత్రస్నానంచేత శోభిల్లినవాడై కౌరవనాయకు డైన దుర్యోధనుడు 
బ్రాహ్మణులకు పసిడినాణేలను రత్నమాణిక్యాలను పెక్కు బహూకరించి పూజించాడు. యజ్ఞానికి విచ్చేసిన రాజులను 
అందరను సమ్మానించి అనేకమర్యాదలు చేసి వారివారిదేశాలకు సగౌరవంగా సాగనంపాడు. 


వ. అట్టియెడ నధ్వరోత్సవాగతు లైన జను లనేకులు ధృతరాష్ట్రనందను సమ్ముఖంబున ని ట్లనిరి. 86 


ప్రతిపదార్థం: అట్టి+ ఎడన్‌= ఆసమయంలో; అధ్వర+ఉత్సవ+ఆగతులు+ఐన= యజ్ఞమనేపండుగను చూడటానికై వచ్చినవారైన; 
జనులు= (ప్రజలు; అనేకులు= పలువురు; ధృతరాష్ట్రనందను సమ్ముఖంబునన్‌= ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడి ఎదుట; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: ఆసమయంలో యజ్ఞాన్ని సందర్శించటానికి ఏతెంచిన ప్రజలు పలువురు ధృతరాష్ట్రుడికుమారు డైన 
దుర్యోధనుడిని ఈవిధంగా అభినందించారు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 


965 
క. “'జనపతు లెవ్వరు నివ్విధ । మున నిర్విఘ్నముగ నఖిలభూజనసమ్మో 
దనముగం జేసిరి సత్రతు | వనఘ! భవత్సుణ్యమహిమ లాశ్చర్య మిలన్‌. 87 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడైనవాడా, ఓదుర్యోధనా!; జనపతులు+ఎవ్వరున్‌= రాజులు ఎవ్వరు గాని; ఈ+విధమునన్‌= 
ఈరీతిగా; నిర్విఘ్నముగన్‌= ఎట్టి ఆటంకాలు లేకుండగా; అఖిల, భూ, జన, సమ్మోదనముగన్‌= భూమియందలి ప్రజలు 
అందరికిని సంప్రీతి కలిగేటట్లుగా; సత్‌+క్రతువు= మంచి జన్నం; చేసిరి+ఎ= సలిపి ఉండిరా; భవత్‌+పుణ్య, మహిమలు= 
నీయొక్క సుకృతానికి సంబంధించిన గొప్పప్రభావాలు; ఇలన్‌= భూమియందు; ఆశ్చర్యము= అచ్చెరువు కలిగిస్తున్నవి. 


తాత్సర్యం: 'ఓదుర్యోధనా! నీవు గొప్పపుణ్యాత్ముడవు; ఎట్టి లోటుపాటులు లేకుండా, ఎట్టి దొసగులు దొరలకుండా 
భూమియందలి ప్రజలందరు సంతోషించేటట్టుగా ఇంతగొప్ప జన్నాన్ని ఇంత ఘనంగా మున్ను ఎవరును చేసి 
ఉండలేదు. నీ పుణ్యమహిమలు అచ్చెరువు కలిగిస్తున్నవి. 


శా. సారోదారవిభూతిమై మును హరిశ్చంద్రుం డొనర్చెం ద్రియా 
పారీణుండయి రాజసూయ; మది సెప్పన్‌ వింటి; మయ్యజ్ఞముం 
గౌరవ్యోత్తము. డైన ధర్మసుతుండుం గావింపగా గంటి; మే 
మా రెండున్‌ సరిగావు నీమఖముతో నత్యున్నత్రిన్‌ భూవరా! 88 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా, దుర్యోధనా!; మును= పూర్వకాలంలో; హరిశ్చంద్రుండు= హరిశ్చంద్రుడు; సార+ఉదార, 
విభూతిమైన్‌= దట్టమైన గొప్పదైన ఐశ్యర్వంచొప్పున; క్రియాపారీణుండు+అయి= అనుష్టానంలో నేర్పు కలవాడై; రాజసూయము= 
రాజసూయం (అనేయాగం); ఒనర్చెన్‌= చేశాడు; అది+చెప్పన్‌= దానినిగూర్చి పలుకగా; వింటిమి= విన్నాం; ఆ+యజ్ఞమున్‌= 
ఆ జన్నమున్నూ; కారవ్య+ఉత్తముండు+ఐన= కౌరవవంశానికి చెందినవారిలో గొప్పవాడైన; ధర్మసుతుండున్‌= ధర్మనందనుడు 
కూడ; కావింపంగాన్‌= చేయగా; కంటిమి= చూచాం; ఏము= మేము; ఆ రెండున్‌= ఆరెండును (హరిశ్చంద్రుడు చేసిన 
రాజసూయయాగం ధర్మరాజు చేసిన రాజసూయం); నీమఖముతోన్‌= నీవు చేసిన జన్నంతో (వైస్లవయాగంతో); అతి+ఉన్నతిన్‌= 
మిక్కిలి గొప్పతనంలో; సరి, కావు= సమానం కావు. 


తాత్పర్యం: ఓ దుర్యోధనమహారాజా! ఎప్పుడో పూర్వకాలంలో అష్టైశ్వర్యాలతో తులతూగే హరిశ్చంద్రుడు 
అనుష్టానవేదాంతిఅయి రాజసూయయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించాడని విని ఉన్నాం. ఈ మధ్య కౌరవకులీనుడైన 
ధర్మనందనుడు ఆ రాజసూయయాగాన్ని సల్పటం కనులార చూచి ఉన్నాం. కాని, వైభవంలో ఆరెండు యజ్ఞాలున్నూ 
నీవు చేసిన వైప్లవయాగానికి సాటిరావు. 


క _ ఈ జన్న మొనర్షియకా । దే జగదావర్తకీర్తి దీపితులై య 
వ్యాజసురలోకసుఖముల । భ్రాజిల్లిరి రఘు యయాతి భరతాది నృపుల్‌. 89 


ప్రతిపదార్థం: రఘు, యయాతి, భరత+ఆది, నృపుల్‌= రఘువు, యయాతి, భరతుడు మున్నగురాజులు; ఈ జన్నము= 
ఈ యాగం; ఒనర్భి+అ+కాదే= చేయటంచేత మాత్రమే కదా; జగత్‌+ఆవర్త, కీర్తి దీపితులు+ఐ= లోకంలో సుడితిరిగిన 
యశస్సుచేత వెలుగొందినవారై; అవ్యాజ, సురలోక సుఖములన్‌= సహజమైన స్వర్గలోకసౌఖ్యాలతో; భ్రాజిల్లిరి= శోభిల్లారు. 


dee శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పూర్వం ఈయజ్ఞం చేయటంవల్లనే కదా రఘువు, యయాతి, భరతుడు మున్నగు రాజులు లోకాలచుట్టూ 
వ్యాపించిన గొప్పయశస్సుచేత వెలుగొందారు. అందుచేతనే కదా వారికి శాశ్వత మైన స్వర్గలోకసౌఖ్యాలు సంప్రాప్తించాయి. 


తే. అని నుతింపంగ మజియును నంద కొంద | అయ్యుధిష్టిరు రాజసూయంబు చిదుర 
పాలు( బోల దీమఖము వైభవసమృద్ది | నని తలంచిరి నిజహృదయంబులందు. 90 


ప్రతిపదార్థం: అని= అంటూ; నుతింపంగన్‌= (ప్రస్తుతించగా; మజీయును= వెండియును; అందున్‌+అ= అందే (వారిలోనే); 
కొందజు= కొంతమంది; వైభవ, సమృద్దిన్‌= సంపదయొక్క అతిశయంలో; ఈ మఖము= ఈ యజ్ఞం (దుర్యోధనుడు చేసిన 
వైప్లవయాగం); ఆ+యుధిష్టరు= ఆ ధర్మరాజుయొక్క; రాజసూయంబు= రాజసూయంయొక్క; చిదురపాలున్‌= సూక్ష్మఖండం 
అయిన భాగాన్ని; పోలదు= సరికాదు; అని= అంటూ; నిజహృదయంబులందున్‌= తమడెందాలలో; తలంచిరి= భావించారు. 


తాత్సర్యం: అని కొందరు (ప్రస్తుతించారు. కాని వారిలో మజికొందరుమాత్రం - ధర్మరాజు చేసిన రాజసూయయాగంతో 
పోలిస్తే ఐశ్వర్యాతిశయంలో దుర్యోధనుడు చేసిన ఈ యజ్ఞం ఒక అణువుతో గూడ సరిపోలదు- అని తమ 
హృదయాలలో తలపోశారు. 


వ. అనంతరంబ నిరంతరానందమందమందాయమానమానసుం డగుచు మానవేశ్వరుండు దమ్ములు దొరలు 
బంధుజనంబులుం బరివేష్టింప( బౌరజనదత్తాశీర్వాద జయజయశబ్ద శబ్బాయమాన దిగ్విభాగుం డగుచు. 
బుణ్యాంగనా కరకలిత లలితాక్షతవిక్షేపంబులును, బటువందిమాగధ సంకీర్తనంబులును గైకొనుచు. 
బురప్రవేశంబు సేసి, రాజమందిరగతుండై ధృతరాష్తునకు గాంధారికి. గృపద్రోణభీష్ములకుం బ్రణమిల్లి 
యుల్లంబు వికసిల్లం గనకాసనాసీనుండయ్యె; నప్పుడు కర్టుం డతని కి ట్లనియె. 91 


ప్రతిపదార్థం: అనంతరంబు+అ= తరువాతనే; మానవ+-ఈశ్వరుండు= రాజు(దుర్యోధనుడు); నిరంతర+ఆనంద, మంద, 
మందాయ మాన మానసుండు+అగుచున్‌= ఎడతెగని సంతోషంచేత మెత్తమెత్తనైన మనస్సు కలవాడౌతూ; తమ్ములు= 
అనుజులు; దొరలు= సామంతులు, బంధు జనంబులున్‌= పలువురు చుట్టాలును; పరివేష్టింపన్‌= చుట్టూ చేరి కొలువ; 
పౌరజనదత్త+ఆశీర్వాద, జయ, జయ, శబ్ద, శబ్దాయమాన, దిక్‌+విభాగుండు+అగుచున్‌= పురంలో నివసించే పలువురు 
ప్రజలచేత ఇవ్వబడిన దీవనలు, జయజయ అనే నాదాలచేత నినదిస్తున్న దిక్కులయొక్క విభాగాలు కలవాడు జొతూ; 
పుణ్య+అంగనా, కర, కలిత, లలిత+అక్షత, విక్షేపంబులును= ముత్తయిదువులయొక్క చేతులలోకూడిన మనోహరాలైన సేసల 
జల్లులను; పటు, వంది, మాగధ, సంకీర్తనంబులును= (ప్రశస్తమైన వందులు మాగధులు గానంచేసే పాటలును; కైకొనుచున్‌= 
గ్రహిస్తూ; పురప్రవేశంబు+చేసి= నగరంలో చొచ్చి; రాజ, మందిర, గతుండు+ఐ= రాజు నివసించే భవనానికి వెళ్లినవాడై; 
ధృతరాష్టునకున్‌ (తండ్రికి); గాంధారికిన్‌= (తల్లికి); కృప, (ద్రోణ, భీష్ములకున్‌= కృపుడికి, (ద్రోణుడికి, భీష్మునకు; ప్రణమిల్లి= 
నమస్కరించి; ఉల్లంబు= మనస్సు; వికసిల్లన్‌= వికసించగా; కనక+ఆసన+ఆసీనుండు+అయ్యెన్‌= పసిడిగద్దియపై కూర్చొన్నాడు; 
అపుడు= ఆసమయంలో; కర్షుండు; అతనికిన్‌= దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: పిమ్మట సంతోషంచేత స్నిగ్సమయిన చిత్తంతో దుర్యోధనుడు తమ్ములు దొరలు చుట్టాలు పలువురు 
తనచుట్టూ చేరి కొలువ, హస్తినాపురాన్ని రాచరీవితో (ప్రవేశించాడు. పౌరుల జయజయనినాదాలతో దిక్కులు 
మారు(మోగాయి. పుణ్యవనితలు తమ సుకుమారహస్తాలతో సేసలు చల్లారు. వందిమాగధులు (ప్రశంసలు చదివి 
కీర్తించారు. దుర్యోధనుడు రాజప్రాసాదాన్ని చేరి తలిదండ్రులైన గాంధారికి ధృతరాష్ట్రుడికి నమస్కరించాడు. గురువులైన 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 967 


కృపాచార్యులకు (ద్రోణాచార్యులకు అభివాదం చేశాడు. పితామహుడైన భీష్ముడికి వందన మాచరించాడు. ఆవిధంగా 
సంతోష తన్మయత్వంతో పసిడిగద్దియపై ఆసీనుడయిన దుర్యోధనుడితో కర్షుడు ఈవిధంగా పలికాడు. 
ట్‌. “భాగ్యము గాదె కౌరవనృపాల! భవన్మఖ మిష్టసత్రియా 

యోగ్యత నిర్వికల్పముగ నొందె సమాప్తి; నశేషధాత్రియున్‌ 

భోగ్యమ నీకు; నింక రణభూమిం బృథాసుతులన్‌ జయించి స 

మ్యగ్యమశాలివై భువనమాన్య! యొనర్పుము రాజసూయమున్‌. 92 
ప్రతిపదార్థం: కారవనృపాల!= కురవంశానికి చెందినరాజా! దుర్యోధనా!; భాగ్యము+కాదే= ఎంతటి అదృష్టమో కదా; భవత్‌+ 
మఖము= నీయొక్కయజ్ఞం; ఇష్ట+సత్‌+( క్రియా; యోగ్యతన్‌= ఇంపైన మంచిపనుల కలయికచేత; నిర్వికల్పముగన్‌= ఎట్టిఅవరోధాలు 
లేకుండా; సమాప్తిన్‌+ఒందెన్‌= ముగిసింది; నీకున్‌; అశేషధా(త్రియున్‌= సమస్తభూమియును; భోగ్యము+అ= అనుభవించ 
దగిందే సుమా; ఇంకన్‌= ఇకమీద; భువనమాన్య!= లోకంచేత ఆరాధింపదగినవాడా, ఓదుర్యోధన మహారాజా! రణభూమిన్‌= 
యుద్దరంగంలో; పృథాసుతులన్‌= కుంతికొడుకులను (పాండవులను); జయించి= గెలిచి; సమ్యక్‌+యమశాలివి+ఐ= సముచిత 
మైన నియమము కలవాడవు అయి; రాజసూయమున్‌= రాజసూయం (అనేయజ్ఞాన్ని); ఒనర్పుము= చేయుము. 


తాత్సర్యం: ఓ దుర్యోధనమహారాజా! నీవు వైప్లవయాగాన్ని అనుకొన్నరీతిగా, శా(స్తోక్తంగా ఎట్టి ప్రాయళశ్చిత్తాలూ 
అక్కరలేకుండా జగజ్జేగీయమానంగా నిర్వహించావు. ఆహా! నీవు ఎంతటి అదృష్టవంతుడివి! ఇక యుద్ధరంగంలో 
పాండునందనులను జయించి భువనమాన్యుడవై రాజసూయయాగాన్ని నియమంతో చేయుము. 


విశేషం: 1. సమ్యగ్యమశాలి: సముచితమైన - 'యమము” కలవాడు. 'యమం'” అష్టాంగాలలో ఒకటి. 1. యమం 2. నియమం 
3. ప్రాణాయామం 4. ప్రత్యాహారం ర్‌ ధ్యానం 6. ధారణ 7. మననం రి. సమాధి. యమం దశవిధం : 1. సత్యం 2. దయ 
3. క్షమ 4. ధృతి 5. మితాహారం 6. ఆర్జవం 7. (బ్రహ్మచర్యం 8. అస్తేయం 9. అహింస 10. శౌచం. 
క. అది యెమ్మెయి నగునో యని | మదిలో వగవంగవలదు; మఘవతనూజుం 

గదనంబున( జంపక యే | పదనఖధావన మొనర్వం బార్థివముఖ్యా!' 93 
ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజులలో శ్రేష్టుడవైనవాడా! ఓదుర్యోధనమహారాజా!; అది= పాండవులను యుద్దంలో జయించటం; 
ఏ+మెయిన్‌= ఏరీతిగా; అగునో+అని= జరుగునో అని; మదిలోన్‌= మనస్సులో; వగవంగన్‌వలదు= విచారించవద్దు; 
మఘవతనూజున్‌= ఇం(ద్రుడికుమారుడిని- అర్జునుడిని; కదనంబునన్‌= యుద్దంలో; చంపక= సంహరించకుండా; ఏన్‌= నేను; 
పద, నఖ, ధావనమున్‌= కాళ్లకు ఉన్నగోళ్లయొక్క శుద్దిని, ఒనర్పన్‌= చేయను. 


తాత్సర్యం: రాజరాజు వయిన ఓదుర్యోధనసార్వభౌమా! యుద్దంలో పాండవులను జయించటం ఏవిధంగా 
జరుగుతుందో అని నీవు నీమనస్సులో చింతించబోకుము. నేను రణరంగంలో దేవేం[ద్రుడికొడుకు అయిన అర్జునుని 
సంహరించగలను. అంతవరకు, నేను నాకాళ్ళగోళ్లు కడుగుకొన నని శపథం చేస్తున్నాను.” 


విశేషం: 'గదనమున నే జయింపన్‌ - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో కానవస్తున్నది. 


తే. అనినం గర్జుం గౌంగిటం జేర్చి యన్నరేంద్ర। నందనుండు 'నీ సహాయత నాకుం గలుగ 
బాండవుల నోర్జ్చు టెంతటి పని మహాత్మ! । యని సహోదరసహితుండై హర్ష మొందె. 94 


dag శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కర్ణుడు ప్రతిజ్ఞ చేయగా; ఆ+నర+ఇం(ద్ర, నందనుండు= ఆ రాజపుత్రుడు (దుర్యోధనుడు); 
కర్గున్‌= కర్షుడిని; కౌంగిటన్‌+చేర్చి= ఆలింగనంచేసి; నీసహాయత= (ఓ కర్ణా) నీయొక్క సాయం; నాకున్‌= నాకు (దుర్యోధనుడికి); 
కలుగన్‌= ఉండగా; పాండవులన్‌= పాండునందనులను; ఓర్చుట= జయించటం; ఎంతటి పని?= ఎంత పని - మహా+ఆత్మ!= 
ఓ మహానుభావుడా, కర్ణ! అంటే మిక్కిలి సులువైన కార్యం సుమా; అని= అని చెప్పి; సహోదర, సహితుండు+ఐ= సోదరులతో 
పాటుగ; హర్షమున్‌+ఒందెన్‌= సంతోషించాడు. 


తాత్సర్యం: అని కర్గుడు ప్రతిజ్ఞ చేశాడు. అంతట దుర్యోధనుడు కర్ణుడిని ఆలింగనం చేసికొని 'మహాత్ముడవైన 
ఓ కర్ణా! నాకు నీ సాయం ఉండగా పాండవులను జయించటం ఏమంత కష్టమైన కార్యం కాదు సుమా' అని చెప్పి 
సోదరులతో పాటు సంతోషించాడు. 


వ. అట ధర్మతనయుండు సూతతనయు ప్రతిజ్ఞ విని వాని బలశౌర్యవిభవంబును నభేద్యకవచ ప్రభావంబును 
దలంచి విషణ్ణహృదయుం డై రేయెల్లను గన్ను మూయుట లేక వగచుచుండె; నిట దుర్యోధనుండునుం 
గర్భసౌబల ప్రవర్తిత కార్యఖడ్డుం డై భీష్మద్రోణకృపాదులకును మహనీయు లైన మహీసురులకు ననుదినంబును 
బ్రియ సత్కారంబులు సలుపుచు ధనంబు దత్తభుక్తఫలంబుగా వగచి, నిరంతర త్యాగ భోగంబుల 
ననురాగంబు నొందుచుండె ననిని వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె. 95 

ప్రతిపదార్థం: అటన్‌= అచట (ద్వైతవనంలో); ధర్మతనయుండు= ధర్మసుతుడు; సూతతనయు ్రతిజ్ఞ= సూతునికొడుకు 
(కర్ణుడి) యొక్క శపథం; విని= ఆలకించి; వాని= అతడియొక్క - కర్టుడి యొక్క; బలశౌర్యవిభవంబును= బలం పరా(క్రమం 
అనే సంపదను; అభేద్య, కవచ, ప్రభావంబును= భేదించుటకు వీలుగాని తనుత్రాణంయొక్క మహిమను; తలంచి= స్మరించి; 
విషజ్ఞ హృదయుండు+ఐ= దుఃఖంతో నిండిన డెందం కలవాడై; రే+ఎల్లను= రాత్రి అంతయును; కన్ను= నేత్రం; మూయుట= 
నిమీలించటం; లేక= లేకుండగా; (నిదురమాని); వగచుచుండెన్‌= దుఃఖిస్తూ ఉన్నాడు; ఇటన్‌= ఇచట (హస్తినాపురంలో); 
దుర్యోధనుండునున్‌= సుయోధనుడును; కర్మ సౌబల, (ప్రవర్తిత, కార్య, ఖడ్గుండు+ఐ= కర్షుడిచేత శకునిచేత నడపబడిన 
కార్యం, ఖడ్గం కలవాడై (సంధివిగ్రహాలు కలవాడై); భీష్మ (ద్రోణ, కృప+ఆదులకును= భీష్ముడు కృపుడు [ద్రోణుడు మున్నగు 
వారలకును; మహనీయులు+ఐన= మహానుభావులు అయిన, మహీసురులకున్‌= (బ్రాహ్మణులకు; అనుదినంబును= నిత్యమున్నూ; 
ప్రియ, సత్కారంబులు= ఇష్టమైన సమ్మానాలు; సలుపుచున్‌= చేస్తూ; ధనంబు= డబ్బు; దత్తభుక్తఫలంబు+కాన్‌= ఇచ్చుట 
తినుట (ప్రయోజనలుగా గలది యని; వగచి= యోచించి; నిరంతర, త్యాగభోగంబులన్‌= ఎల్లప్పుడును ఇతరులకు ఇవ్వటం 
తాను అనుభవించటంలో; అనురాగంబున్‌= (ప్రేముడిని; ఒందుచుండెన్‌= సంపాదిస్తూ ఉన్నాడు; అనినన్‌= అని చెప్పగా; 
వైశంపాయనునకున్‌; జనమేజయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అక్కడ - ద్ర్వైతవనంలో ధర్మరాజు కర్టుడి ప్రతిజ్ఞ విని భయపడ్డాడు. కర్షుడి సహజకవచకుండలాలను 
అభేద్యకవచాన్ని, అతడి పరా(క్రమాన్నీ స్మరించి ధర్మరాజు నిదురించలేకపోయాడు. ఇక్కడ - హస్తినాపురంలో 
దుర్యోధనుడు కర్ణశకునుల మాటలు వింటూ, వారు చెప్పిన విధంగా రాజకార్యాలను సంధివి[గ్రహాలను నెరపుతున్నాడు. 
అంతేకాక, దుర్యోధనుడు భీష్మద్రోణకృపాదులయెడల, బ్రాహ్మణోత్తములయెడ భక్తి ప్రపత్తులు చూపుతున్నాడు. 
తనకు సంక్రమించిన ఐశ్వర్యాన్ని దొరికిన పండును అనుభవిస్తున్నట్టుగా భావించి, తాను భోగాలను అనుభవిస్తూ 
సహచరులకు తనసంపద పంచిపట్టుతూ, త్యాగం భోగం మేళవించి బ్రదుకుతూ, అందరి అనురాగాన్నీ 
పొందుతున్నాడని గడచినకథ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు సర్పయాగ సందర్భంలో వివరించి చెప్పాడు. 
అంతట జనమేజయుడు ఈ విధంగా వైశంపాయనుడిని ప్రశ్నించాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 969 


విశేషం: 'కార్యఖడ్గములు' - ఈపద గుంవనం తిక్కననాడు మిక్కిలి (ప్రచారంలో ఉన్నట్టిది. రాజనీతిలోని - 
సామదానభేదదండోపాయాలలో కార్యం అంటే సామం. ఖడ్గమంటే దండం. నన్నయయుగంనుండి తిక్కన యుగం వరకు 
మంత్రులు - దండనాథులుగా కూడా ఉన్నారు. 'సంధివిగ్రహపా(త్రుడు' - అనే అధికారి ఆ యుగాలలో (ప్రాముఖ్యం 
వహించినటుల సమకాలీన శాసనాలు తెలుపుతున్నవి. తిక్కనకు సమకాలీను డైన గణపతిదేవ చక్రవర్తి కార్యఖడ్గనిపుణుడు, 
ఖడ్గతిక్కన - గంటం తిక్కన సోదరులు. కవితిక్కన, ఖడ్గతిక్కన ఇరువురును కార్యఖడ్గ నిపుణులే. ఎర్రన మహాకవికి 
అనుగుమిత్రుడయిన మల్లారెడ్డి ఖడ్గపియుడుమాతమే కాదు, కవితాప్రియుడుకూడ. ఈ సంప్రదాయం తెలుగునేలపై 
చిరకాలం వర్దిల్లింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పరాకాష్ట నందింది. శ్రీకృష్ణదేవరాయలు కవికాలికి గండపెండేరం (వీరుడికి 
తొడిగేది అందె; గండడు= వీరుడు) తొడిగాడు; శ్రీకృష్ణదేవరాయలు కార్యఖడ్గనిపుణులలో మేరుపూస. తాను “సాహితీ 
సమరాంగణ సార్వభౌముడను” అని చాటుకొన్నాడు. కలం, కత్తి తెలుగు సంస్కృతిని చిరకాలం “పడుగు” - “పేక పేనినవి. 


క. “దుర్యోధను చెజం దలింగి య । వార్యపరాక్రములు పాండవప్రభులు మహా 

శ్రర్యచరితు లవ్వనమున । నార్యులు మటి యెట్టివార లైరి మునీంద్రా!” 96 
ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= బుషులలో శ్రేష్టుడవైన వాడా! ఓ వైశంపాయనమునీ!; దుర్యోధను చెజన్‌= దుర్యోధనుడియొక్క 
బంధాన్ని; తలింగి= పోగొట్టి; అవార్యపరాక్రములు= వారించటానికి శక్యంగాని శౌర్యం కలవారు; మహా+ఆశ్చర్య, చరితులు= 


మిక్కిలి అచ్చెరువు కొలిపే నడవడి కలవారు; ఆర్యులు= పూజించదగినవారు; పాండవ (ప్రభులు= రాజులు అయిన 
పాండవులు; ఆ+వనమునన్‌= ఆ అడవిలో; మటి= వెండియు; ఎట్టివారలు= ఎటువంటి వారు; ఐరి= అయినారు. 


తాత్సర్యం: 'ఓ వైశంపాయన మహర్షీ! పాండవులు ఎదురులేని పరాక్రమం కలవారు. వారు దుర్యోధనుడికి 
బంధమోక్షం చేసిన పిదప ఆ అడవిలో ఏవిధంగా (ప్రవర్తించారు. వారు మాననీయులు. వారిచరిత్ర ఆశ్చర్యకరమైనది. 
ఇంకను వారు ఏవిధంగా తమ జీవితాలను తీర్చిదిద్దుకొన్నారో వినవలెనని కుతూహలంగా ఉన్నది. దయచేసి 
వినిపించుము. 


ద్యైతవనంబునందలి మృగసమూహము ధర్మజు స్వప్నంబునందు వచ్చి తమదుఃఖంబు సెప్పుట (సం. 3-244-2) 
వ. అని యడిగిన నమ్మహాముని యమ్మహీపతి కి ట్లనియె. 97 


తాత్సర్యం: అని అడుగగా ఆ గొప్పబుషి అయిన వైశంపాయనుడు రాజైన జనమేజయుడితో ఈవిధంగా 
అన్నాడు. 
సీ,  “ద్వైతవనంబున ధర్మజుం డొకనాండు । నిద్రింపణగా( దద్వనేచరంబు 

లగునట్టి మృగజాతు లన్నియు గలలోన । వచ్చి కన్నుల నశ్రువారి దొరుంగ6 


ద మెణింగించి యాతనితోడ నిట్లను । 'ధర్మాత్మ! మీరు నిత్యంబు గడంగి 
చంపంగ( జంపంగ సమసి యల్పావశి | ష్టము లయ్యె నిప్పు డస్మత్కులంబు 


తే. లేము బీజమాత్రమ దక్కి యిట్లు వనరు । చున్నవారము; మీ రింక నొండు గడకు 
నరిగి, మము+ గావరే కరుణార్థబుద్ధి' । ననిన నట్లకా కని వాని కభయ మిచ్చి. 98 


స్ట్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మజుండు; ద్వైతవనంబునన్‌= ద్వైతమనే పేరు గల అడవిలో; ఒకనాండు; నిద్రింపంగాన్‌= నిద్రపోగా? తద్‌+ 
వనేచరంబులు= ఆ అడవిలో తిరుగాడే జంతువులు; అగునట్టి= అయినట్టి; మృగజాతులు+అన్నియున్‌= జంతువిశేషాలు 
అన్నియును; కలలోన వచ్చి= స్వవ్నంలో వచ్చి; కన్నులన్‌= నేత్రాలలో; అ(శ్రువారి= కన్నీరు; తొరు(గన్‌= జారగా; 
తమ్మున్‌+ఎటింగించి= తమను తెలియ చెప్పుకొని; ఆతనితోడన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఈవిధంగా పలికాయి; 
ధర్మ+ఆత్మ!= మీరు= మీరు (పాండవులు); నిత్యంబున్‌= ప్రతిదినం; కడ(గ= పూని; చంపంగన్‌+చంపంగన్‌= పలుమారులు 
చంపగా; సమసి= చచ్చి; అల్ప+అవశిష్టములు+అయ్యెన్‌= కొద్దిగా మాత్రమే మిగిలినట్టివి అయినవి; ఇప్పుడు= ఈ సమయంలో; 
అస్మత్‌+ కులంబులు= మా జాతులు; ఏము= మేము; బీజమాత్రమ+తక్కి= విత్తనానికి మాత్రం మిగిలిఉండి; ఇట్టు= ఈ 
రీతిగా; వనరుచున్నవారము= వెతచెందుతున్నాం; మీరు= పాండవులైనమీరు; ఇంకన్‌= ఇకమీద; ఒండు+కడకున్‌= వేరొకచోటికి; 
అరిగి= వెడలి; మమున్‌= మమ్ము; కరుణా+ఆర్హ, బుద్దిన= దయతో తడిసిన చిత్తంతో; కావరే?= రక్షించరా?; అనినన్‌= అని 
చెప్పగా; అట్టు+అ, కాక+అని= సరే ఆ విధంగానే జరుగుగాక అనిచెప్పి; వానికిన్‌= ఆ జంతువులకు; అభయము+ఇచ్చి= 
కాపాడటానికి మాట ఇచ్చి. 


తాత్పర్యం: అని జనమేజయుడు (ప్రశ్నించాడు. అంతట వైశంపాయనమహర్షి ఇట్లా జనమేజయుడికి బదులు 
పలికాడు. ద్ర్వైతవనంలో ఒకనాడు ధర్మనందనుడు నిద్రిస్తూ ఉండగా ఆతడికి స్వప్నంలో ఆ అడవిలో నివసించే 
జంతుజాలాలు కన్పించి, 'పుణ్యాత్మా! మీరు నిత్యం వేటాడి మమ్ములను చంపటంచేత మా సంఖ్య నానాటికి 
క్షీణించింది. ఇప్పుడు మా జాతులు బీజప్రాయంగా మాత్రమే మిగిలిఉన్నాయి. మీరు జాలిగుండె కలవారుకదా! మా 
వంశాలు అంతరించిపోవకముందే మీరు వేరొకచోటికి పోతే మేము (బ్రదుకగలం'” అని విన్నవించాయి. ధర్మరాజు 
ఆ మృగసంతతిపై కరుణపూని వాటికి అభయమిచ్చాడు. 


క. జనపతి మేల్కొని యంతయు । ననుజుల కెటి(గించి యిట్టు లను 'నబ్దముపై 

నెనిమిది నెల లుండితి మి | వ్వనమున దగు నింక నొండువలనికి( బోవన్‌. 99 
ప్రతిపదార్థం: జనపతి= రాజు (ధర్మరాజు); మేల్కొని= నిద్రనుండి లేచి; అంతయున్‌= (తనస్వప్ప్షవృత్తాం తాన్ని) అంతటిని; 
అనుజులకున్‌= తమ్ములకు; ఎజింగించి= తెలిపి; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా పలికాడు; అబ్దముపైన్‌= సంవత్సరంపై; 


ఎనిమిది నెలలు= అష్ట్రమాసాలు; ఈ+వనమునన్‌= ఈఅడవిలో; ఉండితిమి= (ఈ ద్వైతవనంలో) నివసించాం; ఇంకన్‌= 
ఇకమీద; ఒండువలనికిన్‌= వేరొక చోటికి; పోవన్‌= వెళ్ళటం; తగున్‌= ఉచితమౌతుంది. 


తాత్సర్యం: ధర్మరాజు నిదురమేల్కొని తనతమ్ములతో ఈ విధంగా చెప్పాడు; 'మనం ఈద్వైతవనానికి వచ్చి 
ఒకసంవత్సరంమీద ఎనిమిది నెలలు గడిచాయి. ఇంకొకచోటికి పోవటం ఉచితం. 


వ. ఇప్పుడు కామ్యక వనంబు బహుమృగాకీర్ణంబై సరసవలభరిత భూరుహప్రకరంబై విమలకమలా 
కరాభిరామంబై యున్న యది యని వింటిమి గ్రమ్మణ గావునం నందులకుం జని తృణబిందునాశ్రమంబున 
వసియించుటలెస్స' యనినం దమ్ములు 'దేవా! నీ వెట్లు నిశ్చయించితి మాకు నదియ యిష్టం' బని వలికిరి; 
తదనంతరంబ. 100 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈసమయంలో; కామ్యకవనంబు= కామ్యకం అనే పేరు కల అడవి; బహు, మృగ+అకీర్లంబు+ఐ= 
పెక్కు జంతువులతో దట్టమైనదై; సరస, ఫల, భరిత, భూరుహ, (ప్రకరంబు+ఐ= మంచి పండ్లతో నిండిన చెట్లసముదాయం 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 971 


కలదై; విమల, కమల+ఆకర+అభిరామంబు+ఐ= స్వచ్చమైన సరోవరాలచేత అందమైనదై; ఉన్న+అది= ఉన్నది; అని= 
అంటూ; వింటిమి= ఆలకించాం; కావునన్‌= కాబట్టి; (క్రమ్మజన్‌= తిరిగి; అందులకున్‌= ఆ అడవికి; చని= వెడలి; 
తృణబిందు+ఆశ్రమంబునన్‌= తృణబిందుమహామునియొక్క ఆ(శమంలో; వసియించుట= ఉండటం; లెస్సు= మంచిది; 
అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; తమ్ములు= అనుజులు; దేవా!= (ప్రభూ! నీవు+ఎట్టు= నీవు ఏవిధంగా; నిశ్చయించితి(వి)= 
నిర్ణయించావో; మాకున్‌; అది+అ= అదియే; ఇష్టంబు= ఇంపైనది; అని+పలికిరి= అని వచించారు; అనంతరంబు+అ= అటు 
పిమ్మట. 


తాత్సర్యం: ఈ సమయంలో కామ్యకవనం పెక్కు జంతువులకు నిలయమై ఉన్నది. ఆ వనంలో మంచిపండ్లతో 
నిండిన చెట్టు పెక్కు ఉన్నాయి. ఆ అడవిలో పలు సరోవరాలు ఉండటంచేత అది మనోహరంగా కన్పిస్తుందని 
విన్నాను. కావున మనం ఆ అడవికి వెళ్లి అందు కల తృణబిందుమహర్షి ఆ(శ్రమంలో ఉండటం మంచిది అనిపిస్తున్నది” 
అని ధర్మరాజు పలికాడు. అంతట అతడి తమ్ములు; 'దేవా! నీ నిర్ణయమే మా నిర్ణయం” అని పలికారు. పిమ్మట. 


క. అనుజన్ములు. బాంచాలియు । నను చరవర్గంబు బ్రాహ్మణావలియును దో 
జనుదేరంగ సమ్మదమున । ఘనతేజుండు సనియెం గామ్యకవనంబునకున్‌. 101 


ప్రతిపదార్థం: ఘనతేజుండు= గొప్పవర్చస్సు కలవాడు- ధర్మరాజు; కామ్యకవనంబునకున్‌= కామ్యకం అనే పేరుగల అడవికి; 
అనుజన్ములున్‌= తమ్ములున్నూ; పాంచాలియున్‌= (ద్రౌపదియున్నూ; అనుచర, వర్గంబున్‌= పరివారమున్నూ; బ్రాహ్మణ+ 
ఆవలియును= విప్రుల సముదాయమున్నూ; తోన్‌+చనుదేరంగన్‌= తోడుగా రాగా; సమ్మదమునన్‌= సంతోషంతో; చనియెన్‌= 


వెళ్ళాడు. 


తాత్సర్యం: గొప్పవర్చస్సు కల ధర్మరాజు తనతమ్ములు, (ద్రౌపది, సేవకుల సముదాయం (బ్రాహ్మణులు పలువురున్నూ 
తోడుగా బయలుదేరగా కామ్యకవనానికి వెళ్లాడు. 


వ. _ ఇట్లరిగి యందుంగృతనివాసులై యవ్వీరులు శాఖఫలమూలంబులంజేసి దేహయాత్రలు నడపుచు 
నొండొరుల యలజడి సూచి యత్యంతదుఃఖపరవశు లగుచు, జూదంబునాండు దమపడినపాట్లు దలంచి 
కలంగుచు€ గ్రోధశోకంబులు దమలోన నుపశమించుకొనుచు వర్తిల్లం, బదునొక్కండగు నేండు సనిన 
నందటుం గాలంబు గడగాంచినవారలై వెడవెడ వికసిల్లిన చిత్తంబులతో నుచితవృత్తంబుల నుండునంత.102 


ప్రతిపదార్థం: ఆ+వీరులు; ఇట్టు+అరిగి= ఈవిధంగా వెడలి; అందున్‌= ఆ కామ్యకవనంలో; కృతనివాసులు+ఐ= ఏర్పరచుకొన్న 
నివాసాలు కలవారై; శాక, ఫల, మూలంబులన్‌+చేసి= కాయగూరలు, పండ్లు, వేళ్ళచేత; దేహయా(త్రలు= (బ్రదుకులు; 
నడపుచున్‌= నెరపుతూ; ఒండు+ఒరుల+అలజడి= ఒకరి వెతలు ఇంకొకరు; చూచి= అరసి; అతి+అంత, దుఃఖ, పర, 
వశులు+అగుచున్‌= మిక్కుటమైన శోకానికి లోనయ్యేవారు జౌతూ; జూదంబునాండు= ద్యూతం ఆడినరోజున; తమపడినపాట్టు= 
తాము అనుభవించిన దురవస్థలు; తలంచి= జ్ఞాపకంచేసికొని; కలంగుచున్‌= కలతచెందుతూ; (క్రోధ శోకంబులు= కోపాన్నీ, 
దుఃఖాన్నీ; తమలోన్‌+అ= తమయందే; ఉపశమించుకొనుచున్‌= అణచుకొంటూ; వర్తిల్లన్‌= నడచుకొంటూ ఉండగా; 
పదునొక్కండు+అగు+ఏ(డు= పదునొకండవ సంవత్సరం; చనినన్‌= గడవగా; అందజున్‌= అందరును (పాండవులుఎల్లరు); 
కాలంబు+కడ+కాంచినవారలు+ఐ= సమయంయొక్క తుదిని పొందినవారై; వెడవెడ= ఇంచుక ఇంచుక; వికసిల్లిన= విప్పారిన; 
చిత్తంబులతోన్‌= మనస్సులతో; ఉచిత, వృత్తంబులన్‌= తగిన నడవడికలలో; ఉండు+అంతన్‌= ఉంటూండగా; 


972 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈవిధంగా పాండవులు కామ్యకవనానికి వెడలి అందులో నివాసాలను ఏర్పరచుకొన్నారు. ఆ వీరులు 
అక్కడ కాయగూరలు పండ్లు వేరులు మున్నగువాటిని తింటూ శరీరపోషణకు చాలిన ఆహారం మాత్రమే స్వీకరిస్తూ 
ఉన్నారు. ఒకరు అనుభవిస్తున్న వెతలను ఇంకొకరు గమనించి మిక్కిలి దుఃఖానికి లోనౌతూ ఉన్నారు. జూదం 
జరిగిననాడు తాము పడిన బాధలు స్మరించి కలతచెందుతూ పదకొండవ సంవత్సరం గడిపి, వనవాసకాలం 
చివరకు రావటంతో ఇంచుక ఇంచుక వికసించిన మనస్సులతో సమయోచితమైన నడవడికలు నెరపుతున్నారు. 


శా. ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్టక్రియాశీలు( డు 
ద్గీతామ్నాయు(డు నిర్విధూతదురితక్లేశుండు యోగామృత 
స్పీతస్వాంతు. డనంతసంతతసమావిర్జూతకారుణ్యధా 
రాతోయస్తప్రనైకశీలుం డగు పారాశర్యుం డచ్చోటికిన్‌. 103 


ప్రతిపదార్థం: ఆ+చోటికిన్‌= ఆస్థలానికి (కామ్యకవనానికి); ప్రీతుండు+ఐ= సంతృప్తి చెందినవాడై; ఆశ్రిత, జన+అభీష్ట, 
(క్రియా, శీలుండు= ఆశ్రయించినవారికి ఇష్టాలైన పనులను చేసే స్వభావం కలవాడు; ఉత్‌+గీత+ఆమ్నాయు(డు= బాగా 
పలుకబడిన వేదాలు కలవాడు; నిర్విధూత, దురిత, క్షేశుండు= దూరంగా విసరివేయబడిన పాపాలవలనవగు దుఃఖాలు 
కలవాడు; యోగ+అమృత, సీత, స్వాంతుండు= యోగ మనే అమృతాన్ని సేవించటంచేత విస్తరించిన మనస్సు కలవాడు; 
అనంతసంతతసమ్‌+ఆవిర్భూత, కారుణ్యధారా, తోయ, స్నపన+ఏక, శీలుండు+అగు= అంతం లేనట్టిదిన్నీ, ఎల్లప్పుడూ 
ఉండేదిన్నీ, లెస్సగా పుట్టేదిన్నీ అయిన దయ అనెడి ప్రవాహ రూపమైన నీటిలో స్నానం చేయించే స్వభావం కలవాడు- 
సంతతదయామయుడు; అగు పారాశర్యుండు= పరాశరుడిపుత్రుడు అయిన వ్యాసుడు; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: ఆ కామ్యకవనానికి పరాశరమహర్షిపుత్రుడైన వేదవ్యాసమహర్షి విచ్చేశాడు. శ్రీవేదవ్యాసమహర్షి పాండవులయెడ 
పీతి కలవాడు, ఆ(శ్రితుల కోరికలు ఈడేర్చే స్వభావంకల మహానుభావుడు. వేదాల స్వరూపాన్ని నిర్ణయించి లెస్సగా 
గానం చేసినవాడు. పాపదుఃఖాలను దూరంగా విసరివేయగలిగిన మహాత్ముడు. యోగామృతాన్ని (కోలటంచేత 
వికసించిన మనస్సు కల మహర్షి నిర్మలకారుణ్య జలధారలచేత ఎదుటివారిని స్నానమాడించే మహనీయుడు. 


విశేషం: వేదవ్యాసమహర్షి మహాభారత రచయిత. తెలుగులో మహాభారతాన్ని నిర్మించిన కవిత్రయం వారు వేదవ్యాసమహర్షిని 
ఉప్పొంగిన డెందంతో అభివర్షించారు. వ్యాసుడియెడ కవితయానికి గల భక్తిప్రపత్తులు వారు (వ్రాసిన పద్యాలలో 
తొణికిసలాడుతుంటాయి. నన్నయభట్టు పారాశర్యుడిని అభివర్షించిన పద్యం. 'నీలగిరీంద్రశ్చంగమున నిర్మల మైన సువర్లవల్లరీ। 
(2) బం “= శ్‌. 

జాలమువోని పింగళ విశాలజటాచయ మొప్పగా వచ। (్రీలలితుండు వచ్చి నిలిచెన్‌ హరినీలవినీలవిగ్రహా! రాళరుచుల్‌ 
వెలుంగంగం బరాశరసూనుండు తల్లిముంగటన్‌'. నన్నయభట్టు-వేరొకచోట వేదవ్యాసుడిని గూర్చి (వ్రాసిన పద్యం-తిక్కనకు 
ఒజ్జబంతి అయింది. 'విద్వత్‌సంస్తవనీయభవ్యకవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి(ప్రకరసంభావ్యానుభావుండు 
కృష్ణద్వై పాయను( డర్ణి లోకహితనిష్టం బూని కావించె ధ। ర్మాద్దైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యం బైన యామ్నాయమున్‌'- 
తిక్కన వేదవ్యాసుడినిగూర్చి (వ్రాసిన పద్యం ఇది. 
క మునిపతి దోదవ్వులం గని | జనపతి దమ్ములును దాను సంప్రీతి నెదు 

ర్కొని యర్ధ్యాది విశేషా । రనలం బరితుష్టు జేసి సంభృతభక్తిన్‌. 104 


ప్రతిపదార్థం: జనపతి= రాజు = (ధర్మరాజు); మునిపతిన్‌= బుషులలో శ్రేష్టుడు వ్యాసుడిని; దోదవ్వులన్‌= దూరదూరంలోనే; 
కని= చూచి; తాను= తానున్నూ; తమ్ములును= అనుజులును; సంట్రీతిన్‌= మిక్కులిసంతుష్టితో; ఎదుర్కొని= ఎదురేగి 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 973 


స్వాగతంచెప్పి; అర్థ్య+ఆది, విశేష+అర్బనలన్‌= స్వాగతం చెప్పడానికై చేతికి అందించే నీరు మున్నగు ప్రత్యేకమైన పూజలతో; 
సంభృతభక్తిన్‌= నిండిన పూజ్యభావంతో; (వ్యాసుడిని); పరితుష్టున్‌+చేసెన్‌= మిక్కిలి తృప్తిచెందినవాడినిగా చేశాడు. 


తాత్సర్యం: ధర్మరాజు వేదవ్యాస మహర్షిని దూరంలోనే చూచి, తానును తమ్ములును ఎదురేగి స్వాగతం చెప్పి 
ప్రీతితో ఆ మహర్షికి అర్హ్యపాద్యాల నిచ్చి, పూజించి సమ్మానించారు. 


వ. కృష్ణద్వైపాయనుండును ననవరతవనవాసాయాస కృశదేహుల నధికదుఃఖాయమాన హృదయులం దన 
మనుమలం జూచి వగచి, ధర్మపుత్తున కి ట్లనియె. 105 


ప్రతిపదార్థం: కృష్ణద్వైపాయనుండును= వేదవ్యాసుడును; అనవరత, వన, వాస+ఆయాస, కృశ, దేహులన్‌= ఎల్లప్పుడును 
అడవిలో నివసించటం అనే (శ్రమచేత కృశించిన శరీరాలు కలవారిని; అధిక, దుఃఖాయమానహృదయులన్‌= మిక్కుటంగా 
శోకిస్తున్న హృదయాలు కలవారిని; తనమనుమలన్‌= తన మనుమల్ని; చూచి; వగచి= దుఃఖించి; ధర్మపుత్రునకున్‌= 
ధర్మనందనుడికి; ఇట్టు+అనియెన్‌= ఈరీతిగా పలికాడు. 


తాత్పర్యం: ఎల్లప్పుడును అడవిలో నివసించటంచేత ఆ (శమకు తట్టుకొనలేక శుష్కించిన శరీరాలు కలవారలను 
మిక్కుటమైన శోకంచేత పీడించబడిన హృదయాలు కల తన మనుమలను పాండవులను చూచి, వేదవ్యాసమహర్షి 
మిక్కిలి పరితపించి ధర్మరాజుతో ఈవిధంగా చెప్పాడు. 


విశేషం: 1. వ్యాసుడు పరాశరమహర్షి కొడుకుకాన పారాశర్యుడు కృష్ణద్వైపాయనుడు. (పరాశరునకు, సత్యవతికి) ద్వీపంలో 
జన్మించినవాడు కాబట్టి ఈయనకు - 'ద్వైపాయను(డు” అనే నామధేయం సిద్ధించింది. నల్లనిదేహం కలవాడు కావున 
కృష్ణద్వైపాయనుడు. వేదాలను (ప్రస్తరింపజేసినవాడు కావున వేదవ్యాసుడు. 
ఉట. 'కాలవిపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు; నె 

కాలము నేరికిన్‌ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్‌ మహీ 

పాల! బుధుండు దద్వివిధభంగు లెటింగి ప్రమోద ఖేదసం 

శీలు(డు గాండు రెంటను బ్రసిద్ధపథంబున నప్రమత్తు(డై. 106 


ప్రతిపదార్థం: మహీపాల!= ఓరాజా! ధర్మనందనా!; కాలవిపర్యయంబునన్‌= సమయం తారుమారు కావటంవలన; సుఖంబును= 
సౌఖ్యం; దుఃఖమున్‌= శోకం; వచ్చుచుండున్‌= కలుగుతుంటాయి; ఏ+కాలమున్‌= ఏసమయంలోనూ; ఏరికిన్‌= ఎవరికిని; 
సుఖంబును= సౌఖ్యం; దుఃఖమున్‌= ఆవేదన; (ధ్రువంబు+కాదు= స్థిరమైనది కాదు; బుధుండు= తెలివికలవాడు; తద్‌+వివిధ, 
భంగులు+ఎతింగి= దానియొక్క (కాలవిపర్యంయొక్క) పెక్కురీతులు తెలిసికొని; ప్రసిద్దపథంబునన్‌= బాగా తెలిసిన మార్గంలో; 
అ(ప్రమత్తుండు+ఐ= జా(గత్తకలవాడై. రెంటను= రెండింటిలోనూ (మోదఖేదాలు రెండింటిలో); ప్రమోద, ఖేద, సంశీలుండు+ 
కాడు= సంతోషం గాని, ఆవేదన గాని పొందే స్వభావంకలవాడు కాడు. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! కాలం తారుమారు కావటంవలన ఒకప్పుడు సౌఖ్యం మరియొక సమయంలో దుఃఖం 
దాపురిస్తూ ఉంటాయి. ఎవరికైనను సుఖదుఃఖాలు స్థిరంగా ఉండవు. తెలివికలవాడు కాలంతెచ్చి పెట్టే పెక్కురీతులను 
తెలిసికొని సంతోషం చెందడు, ఆవేదన పొందడు. సుఖదుఃఖాలయెడ జాగరూకుడై ఉండి పేరొందుతాడు. 


974 శ్రీమదాంధ్ర మహాభారతము 


క విను నీవును నాపదలకు | మనమున నొక్కింత యోర్డి మహనీయముగా 
నొనరింపుము తపము; దపం । బునన కదా సకలసౌఖ్యములు సిద్దించున్‌. 107 


ప్రతిపదార్థం: విను= ఆలకింపుము; నీవును= ఓ ధర్మరాజా నీవు సయితం; ఆపదలకున్‌= ఇడుమలకు; మనమునన్‌= 
మనస్సులో; ఒక్క+ఇంత= కొంచెం; ఓర్చి= సహించి; మహనీయముగాన్‌= గొప్పగా; తపము= తపస్సు (తదేకదీక్షతో కష్టాలను 
సరకు చేయక చిత్తాన్ని ఏకాగ్రతకు నిలయంచేసి సలిపే సాధన); ఒనరింపుము= చేయుము; తపంబునన+ కదా=తపస్సుచేతనే 
కదా; సకల సౌఖ్యములు= సమస్త సుఖాలు; సిద్దించున్‌= లభిస్తాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! నాహితోపదేశాన్ని సావధానంగా ఆలకించుము. మనస్సులో ఆపదలను లెక్కసేయకుము. 
కొంచెం ఓర్మి వహించుము. అన్నిటికంటె తపస్సు గొప్పది. తపస్సువలననే సర్వసౌఖ్యాలును లభిస్తాయి. కావున నీవు 
తపస్సు చేయుము. 
క. క్షమయు నహింసయు సత్యము | సమతయు నింద్రియజయంబు శమము. బరిత్యా 

గమును దపోలక్షణములు । గ్రమమున నిన్నియును నూర్వ్వగతికారణముల్‌. 108 


ప్రతిపదార్థం: క్షమయున్‌= ఓర్పును; అహింసయున్‌= జీవకోటికి ఎట్టి హానిని చేయకుండటమున్నూ; సత్యమున్‌= నిజం 
పలకటం; సమతయున్‌= సర్వభూతాలు సమానాలే అనే జ్ఞానానుభూతియున్నూ; ఇంద్రియ జయంబున్‌= విషయసుఖాలను 
జయించటమున్నూ; శమమున్‌= అంతరింద్రియ నిగ్రహమున్నూ; పరిత్యాగమును= స్వార్థమును ఉజ్జగించి, దానంచేయటమున్నూ; 
తపస్‌ +లక్షణములు= తపస్సును సూచించే చిహ్నలు; (క్రమమునన్‌= వరుసగా; ఇన్నియును= ఈలక్షణాలు ఇన్నియును; 
ఊర్హ్వ్యగతి= ఉత్తమపదానికి; కారణముల్‌= హేతువులు. 


తాత్పర్యం: ఓర్పు, అహింస, సత్యం, సమత్వం, ఇంద్రియ నిగ్రహం, శమం, స్వార్థత్యాగంతో కూడిన దానం అనేవి 
తపస్సుయొక్క చిహ్నాలు. 
తే. ఇందు. జేసిన పుణ్యంబ యందు. గుడుచు । మీంది జన్మంబునకు నది మేలు. జేయు. 

గాన తనశక్తితో. గూడ దానధర్మ । చిరపరోపకారంబులు సేయవలయు”. 109 
ప్రతిపదార్థం: ఇందున్‌= ఇచట (ఈలోకంలో); చేసిన= ఒనర్భిన; పుణ్యంబు+అ= సుకృతమే; అందున్‌= అక్కడ (పరలోకంలో); 
(జీవుడు- తపస్సు చేసినవాడు); కుడుచున్‌= అనుభవిస్తాడు; మీంది జన్మంబునకున్‌= రాబోయే పుట్టుకకు; అది= ఆ పుణ్యం; 
మేలున్‌+చేయున్‌= శుభం కలిగిస్తుంది; కాన= కాబట్టి; తనశక్తితోన్‌+కూడన్‌= యథాశక్తి, శక్తివంచన లేకుండగా; దాన, ధర్మ 
చిర, పర+ఉపకారములు= దానం, ధర్మం, ఎల్లప్పుడు ఇతరులకు మేలు; చేయవలయున్‌= చేయాలి. 


తాత్పర్యం: ఇహంలో చేసిన సుకృతం మాత్రమే జీవి పరంలో అనుభవిస్తాడు. ఆ పుణ్యమే రాబోయే జన్మంలోకూడ 
శుభం చేకూరుస్తుంది. కావున శక్తివంచనలేకుండా దానధర్మాలు చేయతగును. పరోపకారం చేయాలి.” 


విశేషం: 1. దానం అనగా తనధనాన్నిగాని [ద్రవ్యాలను గాని ప్రతిఫలాపేక్ష లేకుండా దీనులకు ఇవ్వటం. 2. 'ధర్మము' అనే 
పదానికి సువిశాలమైన అర్థం ఉన్నది. అందులో స్వార్థ్హత్యాగం మాత్రమే కాక, పరోపకారం మాత్రమే కాక విశ్వశ్రేయస్సు కూడ 
ఇమిడి ఉన్నది. లోకాన్ని మంచిస్థితిలో నెలకొల్సేది - ధర్మం. మనుస్మృతిలోని ధర్మలక్షణ నిర్వచనం సుప్రసిద్ధమైనది. “ధృతిః 
క్షమా దమో౭స్తేయం శౌచ మింద్రియని[గ్రహః ధీ ర్విద్యా సత్య మ(క్రోధో దశకం ధర్మలక్షణమ్‌'.(6.92) 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 975 


వ. అనినం బాండవాగ్రజుండు 'దానతపంబులలో దుష్కరం బెయ్యది? యెద్దాన నధికఫలం బగు?” నని యడిగిన 

వేదవ్యాసుం డి ట్లనియె. 110 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (వ్యాసమహర్షి) చెప్పగా; పాండవ+అగ్రజుండు= పాండవులలో మొదట పుట్టినవాడు (ధర్మరాజు); 
దానతపంబులలోన్‌= దానం తపస్సు- ఈ రెండింటిలో; ఎయ్యది= ఏది; దుష్కరంబు= చేయటానికి కష్టమైనది; ఏ+దానన్‌= 
దేనివలన; అధిక, ఫలంబు+అగున్‌= ఎక్కువ ఫలితం లభిస్తుంది; అని+అడిగినన్‌= అని అడుగగా; వేదవ్యాసుడు= వ్యాసమహర్షి 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్పర్యం: అని వ్యాసమహర్షి ప్రవచించాడు. అంతట ధర్మరాజు ప్రత్యుత్తరంగా ఒక ప్రశ్న వేశాడు. 'దానం గొప్పదే. 
తపస్సు గొప్పదే. అయితే దానంకంటె తపస్సు గొప్పదా? తపస్సుకంటె దానం గొప్పదా?” అని. ఆ ప్రశ్నలకు 
వేదవ్యాసమహర్షి ఈవిధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. 
సీ. “దాన మూర్ణితఫలదం బర్దసాధ్య మై | పరంగుటం గరము దుష్కరము నదియ; 

నరులకు నధిప! ప్రాణంబులకంటెను । రూపింప నర్భంబు తీపు వినవె 

యుగ్రంబు లైన యాయుధముల మొనలపై । నుటుకుట యంభోధి దటిసి చనుట 

కృషి పాశుపాల్యసంక్లేశంబు నొందుట । యడవుల( గొండల నిడుమ వడుట 


ఆ. నవసి పొవసి యనుదినము. బరప్రేష్యులై । యునికి. దలంప నర్భమునకు చూవె! 
యట్టి దుఃఖలబ్ద మైన యయ్యర్ధంబు । విడుచు టెవ్విధమున( గడి(ది గాదె? 111 
జ థి 


ప్రతిపదార్థం: అధిప!= రాజా, ఓధర్మరాజా!; దానము= ఈవి; ఊర్జిత, ఫలదంబు= గొప్పఫలితాన్ని ఇస్తుంది; అర్హ, సాధ్యము+ఐ= 
ధనంచేత సాధించతగింది జౌతూ; పరంగుటన్‌= ఒప్పుటచేత; కరమున్‌= మిక్కిలి; దుష్కరము= కష్టసాధ్యం; అది+అ= అదే 
ధనం మా(త్రమే; నరులకున్‌= మనుజులకు; (ప్రాణంబుల కంటెను= అసువుల కంటెకూడా; రూపింపన్‌= ఏర్పరచగా; 
అర్థంబు= ధనం; తీపు= మధురమైనదిఅని; వినవె= వినలేదా; ఉ(గ్రంబులు+ఐన= భయంకరాలు అయిన; ఆయుధముల 
మొనలపైన్‌= శస్రాలయొక్క కొనలపైకి; ఉజుకుట= దుముకుట; అంభోధి= అంభస్‌+ధిన్‌= సముద్రమును; తటిసి= దాటి; 
చనుట= వెళ్లటం; కృషి= వ్యవసాయం; పాశుపాల్యసంక్లేశంబున్‌= పశువులను పెంచటంచేత పొందే (శ్రమ; ఒందుట= 
పొందటం; అడవులన్‌= అరణ్యాలలో; కొండలన్‌= పర్వతాలలో; ఇడుమ+పడుట= కష్టపడటం; నవసి= కృశించి; పొవసి= లోపల 
కుమిలి; అనుదినమున్‌= ప్రతిరోజూ (అన్నిరోజులూ); పర(ప్రేష్యులు+ఐ= ఇతరులచే పంపదగినవారై; ఉనికిన్‌= ఉండటమున్నూ; 
తల(పన్‌= ఆలోచించగా; అర్ధ్థమునకున్‌ చూవె= ధనం కొరకే కదా; అట్టి= ఆ విధమైన; దుఃఖ, లబ్దము+ఐన= ఆవేదనచేత 
పొందబడినట్టి; ఆ+అర్థంబు= ఆ ధనం; విడుచుట= త్యాగం చేయటం; ఏ+విధమునన్‌= ఏతీరుగానైనా; కడి(ది+కాదె= 
గొప్పది కాదా (ధనాన్ని విడిచి చేసే దానం గొప్పదే సుమా). 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! దానం అంటే ధనాన్ని విడనాడటమే కదా! అందుచేత అది గొప్పఫలాన్ని చేకూర్చేది. 
ధనాన్ని త్యాగంచేయటం మిక్కిలి కష్టమైన పని. ఏలన, మనుజులకు ప్రాణాలమీది తీపికంటే ధనంపైగల తీపి 
అధికం. ఆయుధాల కొసలపై ఉరికి యుద్దం చేయటం, సముద్రాన్ని దాటి దూరదేశాలకు పోవటం, వ్యవసాయం 
పశుపాలనం చేసి కష్టాలు అనుభవించటం. అడవులలో కొండలలో ఇడుమలు పొందటం, ఇతరులకు భృత్యులై 
చెమటోడ్చి శ్రమించటం కేవలం ధనంకొరకే కదా! ఆ విధంగా ఎన్నో కష్టాల నోర్చి సంపాదించటానికి మనుజులు 
పూనుకొనే ధనాన్ని త్యాగం చేయటం గొప్పవిషయమే అని అంగీకరించక తప్పదు. 


drs శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. అన్యాయార్జిత మైన విత్తమునం జేయం బూను దానంబు మూ 
ర్థన్యాయం బది; దాన(జేసి ఫలపాకం బేమియున్‌ లేదు; యు 
క్రన్యాయార్ణిత మించుకంత యయినం గాలంబు దేశంబు స 
మ్మాన్యంబై తగ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించుం దుదిన్‌. 112 


ప్రతిపదార్థం: అన్యాయ+ఆర్జితము+ఐన= పాడి తప్పి సంపాదించిన; విత్తమునన్‌= ధనంతో (న్యాయమార్గంలో కాకుండ 
సంపాదించబడిన ధనం); చేయన్‌+పూను, దానంబు= చేయటానికి దొరకొనిన; ఈవి; మూర్థన్యాయంబు= బుద్దిలేని వారి 
పరిపాటి; అది; దానన్‌+చేసి= దానివలన; ఫలపాకంబు+ఏమియున్‌= ఫలితంయొక్క పూర్ణత్వం, ఏమియును; లేదు= ఉండదు; 
యుక్త, న్యాయ+ఆర్జితము= సరియైన పద్దతిలో పాడిదప్పక సంపాదించబడింది; ఇంచుక+అంత+అయినన్‌= కొంచెం మాత్రమే 
అయినప్పటికి; కాలంబు= సమయం; దేశంబు= సీమ; సత్‌+మాన్యంబు+ఐ= మిక్కుటంగా గౌరవం చెందినదై; తగన్‌= 
సముచితంగా; పాత్రయోగమునన్‌= సరిఅయిన వాటితో కలియటంవలన; తుదిన్‌= చివరకు; సౌమ్యంబు+ఐ= మంచిదై; 
ఫలించున్‌= మంచిఫలితాన్ని ఇస్తుంది. 


తాత్సర్యం: పాడితప్పి సంపాదించిన ధనాన్ని దానంచేయటం బుద్దిహీనుల పరిపాటి. అట్టి దానంవలన పుణ్యఫలం 
సిద్ధించదు. సరియెనపద్దతిలో పాడి తప్పక ఆర్జించిన ధనాన్ని కొంచెంగా నైన దానం చేయటంవలన గొప్ప సుకృతం 
సిద్ధిస్తుంది. దానం మంచిఫలితాల నివ్వటానికి చూడవలసినవి మూడు ముఖ్యాంశాలు. 1. దానం సకాలంలో 
ఇవ్వబడాలి. 2. దానం సరియైన ప్రదేశంలో ఇవ్వబడాలి. 3. దానం పా(త్రుడికి, యోగ్యుడికి చెందాలి. 


వ. తొల్లి ముద్గలుం డను మహాద్విజుండు సన్మార్గోపార్దితం బైన వ్రీహిద్రోణంబు సత్పాత్రంబున వినియోగించి 
కాదె పరమసిద్దిం బొందె' ననిన విని ధర్మనందనుండు “మునీంద్రా! ముద్గలుండు వ్రీహిద్రోణం బెబ్బంగి 
నుపార్టించె? నెట్టి పాత్రంబున. బ్రతిపాదించె?; వినవలతుం జెప్పవే!? యనిన నతం డిట్లనియె. 113 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; ముద్గలుండు+అను= ముద్గలుడు అనే పేరు గల; మహా, ద్విజుండు= గొప్ప 
బ్రాహ్మణుడు; సత్‌+మార్ష్గ+ఉప+ఆర్జితంబు+ఐన= మంచి పద్దతిలో సంపాదించబడింది అయిన; ్రీహిద్రోణంబు= వరిగింజలు 
పోసి నింపిన కలశం; సత్‌+పా(త్రంబునన్‌= యోగ్యుడైన మనుజుడియందు; వినియోగించి+కాదె= ఉపయోగించటంచేతనేకదా; 
పరమసిద్దిన్‌+పొందెన్‌= కైవల్యాన్ని పొందాడు; అనినన్‌= అని (వ్యాసుడు) చెప్పగా; విని= ఆలకించి; ధర్మనందనుండు= 
ధర్మసుతుడు, ధర్మరాజు; ముని+ఇం|ద్రా!= మునులలో శ్రేషుడ వయినవాడా, ఓవ్యాసమహర్షీ! ముద్గలుండు= ముద్గలుడు; 
ధ్రీహిద్రోణంబు= వరిగింజలు నింపిన కలశాన్ని; ఏ+భంగిన్‌= ఏరీతిగా; ఉపార్టించెన్‌= సంపాదించాడో; ఎట్టి= ఎటువంటి; 
పాత్రంబునన్‌= యోగ్యుడైన వ్యక్తియందు; (ప్రతిపాదించెన్‌= వినియోగించాడో; వినవలతున్‌= వినవలె నని ఉన్నది; చెప్పవే= 
వచించవా - వచించుము; అనినన్‌= అని చెప్పగా; అతండు= అతడు (వేదవ్యాస మహర్షి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: పూర్వకాలం ముద్గలుడు అనే బ్రాహ్మణోత్తముడు మంచిమార్లాన్ని అనుసరించి సంపాదించిన వరిగింజలు 
నింపిన కలశాన్ని యోగ్యుడైన వ్యక్తికి దానం చేయటంచేతనే కదా కైవల్యపదాన్ని పొందాడు" అని వ్యాసమహర్షి 
చెప్పాడు. అంతట ధర్మరాజు, 'ఓ వ్యాసమహామునీ! (బ్రాహ్మణోత్తము డైన ముద్గలమహర్షి ధ్రీహి[ద్రోణాన్ని (వరిగింజలు 
నింపిన కలశాన్ని) ఏ విధంగా సంపాదించి యోగ్యతగలవ్యక్తి అయిన ఎవరికి దానిని ఏవిధంగా దానంచేశాడు? 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 977 


వినవలెనని ఉన్నది. దయచేసి నాకు ఆ వృత్తాంతం వివరించుము'” అని అడిగాడు. వ్యాసమహర్షి ఈ విధంగా 
బదులు పలికాడు. 


వ్యాసుండు ధర్మజునకు వ్రీహిద్రోణాఖ్యానంబు సెప్పుట ( సం. 3-246-3) 


క, “అతిధిప్రియు(డు విశిష్ట । వ్రతు(డు విమత్సరుండు సత్యవచనుండు విని 
ర్లిత విషయేంద్రియుండు సము । న్నత పుణ్యుండు ముద్దలు(డు ఘనస్థిరబుద్ధిన్‌. 114 


ప్రతిపదార్థం: అతిథిప్రియుండు= అన్నపానీయాదిసౌకర్యాలకొరకై వచ్చినవారియెడ ఇష్టం కలవాడు; విశిష్ట, (వ్రతుండు= గొప్పదీక్షతో 

కూడిన నియమాలు పాటించేవాడు; వి, మత్సరుండు= మాత్సర్యం లేనివాడు- ఓర్వలేనితనం లేనివాడు; సత్యవచనుండు= 

నిజం మాటాడేవాడు; వినిర్దిత, విషయ+ఇం(ద్రియుండు= బాగా జయించబడిన ఇం(దియార్థాలు ఇంద్రియాలు కలవాడు; 

సమ్‌+ఉన్నత, పుణ్యుండు= మిక్కిలి గొప్ప సుకృతాన్ని ఆర్జించినవాడు; ముద్గలుండు= ముద్గలుడు అనే పేరు కల ముని; 
జ గ్‌. రి 

ఘన, స్థిర, బుద్దిన్‌= గొప్పది చలింపక నిలకడగా ఉండేది అయిన తెలివితో. 


తాత్సర్యం: ముద్గలుడు మహానుభావుడు. అన్నపానాదిసౌకర్యాలతో తనగ్భవానికి వచ్చేవారిని ఆదరించేవాడు, అతిధులను 
అభ్యాగతులను గొప్పదీక్షతో ప్రీతితో సేవించేవాడు, నిత్యసత్యవచనుడు, వైరాగ్యం కలవాడు, ఇంద్రియాలను 
జయించినవాడు, గొప్ప సుకృతాన్ని సంపాదించినవాడు, నిలకడ గల గొప్పతెలివితేటలతో (తరువాతి గద్యంతో 
అన్వయం). 


వ. పుత్రదారసహితంబుగాం గురుక్షేత్రంబున వసియించి యుంఛవృత్తిపరాయణుండై పాడ్యమిం దొడంగి 
పదునాలుగు దివసంబు లొక్కొక్కరగింజయకా నేరి తూమెండు వడ్లు సమకూరి పర్వదినంబున6 బాకంబు 
సేయించి దేవపితృపూజనంబు లొనరించి యతిథుల కన్నంబు వెట్టి మిగిలిన యన్నంబున దానును బుత్ర 
కళత్రంబులును దేహయాత్ర నడపుచు నివ్విధంబున( బక్షోపవాసవ్రతంబున వర్తిల్లుచున్నయెడ నొక్క 
పర్వదినంబునందు. 115 


ప్రతిపదార్థం: పుత్ర, దార, సహితంబుగాన్‌= కొడుకులతో భార్యతో కూడినవాడై; కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రం అనేప్రదేశంలో; 
వసియించి= నివసించి; ఉంఛ, వృత్తి, పరాయణుండు+ఐ= పొలాలలో రాలిన గింజలను ఏటికొని (బ్రదుకుటయే జీవనోపాధిగా 
కలవాడయి; పాడ్యమిన్‌+తొడంగి= అమావాస్య, పౌర్లమి తదుపరి మొదటితిథి మొదలుకొని; పదునాలుగు దివసంబులు= 
పదునాల్లు రోజులు; ఒక్కొక్క= (ఒక్క+ఒక్క) ఒక్కటి ఒకటి; గింజ+అ+కాన్‌= విత్తునుగా; ఏరి= సేకరించి; తూమెండు= 
(తూము+ఎ(డు) నాలుగుకుంచాలతో సరిఅయిన (ద్రోణం నిండునటువంటి; వడ్డు= వరిగింజలు; సమకూర్చి= సంపాదించి; 
పర్వదినంబునన్‌= పండుగ నాడు (పూర్ణిమ లేదా అమావాస్య తిథులలో); పాకంబు+చేయించి= వంటచేయించి; దేవ, పితృ, 
పూజనంబులు= దేవతలకు, పితరులకు ఆరాధనలు; ఒనరించి= చేసి; అతిథులకున్‌= అన్నపానాదులకై వచ్చేవారికి; 
అన్నంబు+పెట్టి= అన్నం వడ్డించి; మిగిలిన+అన్నంబునన్‌= శేషించిన అన్నంతో; తానును= తానూ (ముధ్గలుడున్నూ); పుత్ర, 
కళత్రంబులును= పిల్లలు పెండ్లమున్నూ; దేహయా(త్ర= శరీరపు యాత్ర; నడపుచున్‌= (ప్రవర్తింపజేస్తూ; -ఈ+విధంబునన్‌= 
ఈ రీతిగా; పక్ష+-ఉపవాస(వ్రతంబునన్‌= పదునైదు రోజుల నిరాహారదీక్షతో; వర్తిల్లుచున్న+ఎడన్‌= నడపుతున్నపుడు; ఒక్క= 
ఒక్క; పర్వదినంబునందున్‌= పండుగనాడు (అమావాస్య లేదా పూర్ణిమనాడు). 


నాగ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పుత్రులతో భార్యతో కలిసి కురుక్షేత్రంలో నివసించి 'ఉంఛవృత్తి' (పొలాలలో రాలిన ధాన్యాన్ని 
ఏరుకొనటం) జీవనోపాధిగా చేసికొని బ్రదుకుతూ, పదునైదు రోజులు నిరాహారదీక్షతో గడుపుతున్నాడు. అనగా 
పాడ్యమితిథినాడు మొదలిడి చతుర్దశి వరకు వారు వడ్లగింజలను ఏరటం మొదలుపెట్టేవారు. ఆ ఉంఛవృత్తిలో 
ఒక్కొక్క వరిగింజచొప్పున ఏరి తూమెడు (అనగా నాలుగు కుంచాల) ధాన్యం (ప్రోగు చేసేవారు. ఆ పదునాలుగురోజులు 
ఉపవాసముండి పర్వదినంనాడు (అమావాస్యనాడు, పూర్ణిమనాడు) వంట చేయించేవారు. అట్లా వండిన అన్నంలో 
దేవతలకు, పితరులకు నివేదనం చేసి, అతిథులకు పెట్టి, మిగిలినదానిని ముద్గలుడూ, పిల్లలూ, పెండ్లామున్నూ 
భుజించేవారు. ఈవిధంగా శరీరధారణకుమా(త్రమే వారు ఆహారం స్వీకరిస్తూ పక్షోపవాసవ్రతాన్ని నిర్వహిస్తున్న 
సమయంలో ఒక పర్వదినాన. 


మ. మతి నత్యంత జుగుప్పితం బయిన యున్మత్త స్వరూపంబుతో 

గతవస్తుండును ముక్తకేశుండు బహుగ్రామ్యోక్తిశీలుండు నై 

హెతపుణ్యుండు మునీశ్వరుం డతిథి యై యేతెంచె దుర్వాసుండన్‌ 

యతి యమ్ముద్దలుపాలికిం బటుబుభుక్షాయత్తతం దూలుచున్‌. 116 
ప్రతిపదార్థం: మతిన్‌= బుద్దికి; అత్యంతజుగుప్పితంబు+అయిన= మిక్కుటంగా రోతను పుట్టించేటటువంటి; ఉన్మత్త 
స్వరూపంబుతోన్‌= పిచ్చివాడి ఆకారంతో; గతవ'స్తుండును= చినిగిపోయిన బట్టలు కలవాడును; ముక్తకేశు(డున్‌= విరబోసికొన్న 
జుట్టు కలవాడున్నూ; బహుగామ్య+జఉక్తి, శీలుండున్‌+ఐ= పల్లెటూరి అనాగరకపు మాటల స్వభావం కలవాడున్నూ అయి; 
హితపుణ్యుండు= ప్రియ మైన సుకృతం పేర్చినవాడున్నూ; ముని+ఈశ్వరుండు= బుషులలో శ్రేష్టుడు అయినవాడు; 
దుర్వాసు(డు+అన్‌+యతి= దుర్వాసుడనే బుషి అతిథి+ఐ= ఆగంతకు డై; ఆ+ముద్గలు పాలికిన్‌= ఆ ముద్గలుడి సన్నిధికి; 
పటు, బుభుక్షా+ఆయత్తతన్‌= మిక్కుటమైన ఆకలితో కూడినవాడై; తూలుచున్‌= ఇటునటు వాలుతూ; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: దుర్వాసుడు ముద్గలుడిసన్నిధికి విచ్చేశాడు. అప్పుడు దుర్వాసుడి ఆకారం పిచ్చివాడివేషంవలె ఉన్నది. 
వస్త్రాలు చినిగిపోయినవి, జుట్టు విరబోసికొన్నాడు. అతడు పల్లెటూరికి చెందిన అనాగరికుడివలె నోటికి వచ్చినట్లు 
మాటలాడసాగాడు. అయినను అతడు పుణ్యమూర్తి అయిన మహర్షి అతిథిగా ఆకలి అంటూ ఆర్తుడై వచ్చాడు. 


క అతనింగని యించుకంతయు । మతి ననుమానంబు లేక మానుగ( బ్రత్యు 

ద్గతు(డై యర్హ్యము( బాద్యము । నతిభక్తి నొనర్చి మునికులాగ్రణి నెమ్మిన్‌. 117 
ప్రతిపదార్థం: ముని, కుల+అగ్రణి= బుషుల సముదాయంలో శ్రేష్టుడైన ముద్గలుడు. నెమ్మిన్‌= ప్రీతితో; అతనిన్‌= అతనిని 
(దుర్వాసుడనే మహర్షిని); కని= చూచి; మతిన్‌= బుద్దియందు; ఇంచుక+అంతయున్‌= కొంచెంకూడ; అనుమానంబు+ లేక= 


సందేహంలేకుండా; మాను(గన్‌= ఒప్పునట్టుగా; ప్రత్యుధ్గతు(డు+ఐ= సగౌరవంగా ఎదురేగినవాడై; అర్థ్యమున్‌= పూజాద్రవ్యమును; 
పాద్యమున్‌= కాళ్లు కడుగుకొనుటానికై ఇచ్చే నీరును; అతిభక్తిన్‌= మిక్కుటమైన పూజ్యభావంతో; ఒనర్భి= చేసి; 


తాత్సర్యం: ఆ దుర్యాసమహర్షిని చూచి, కొంచెమయినను సందేహించక సగౌరవంగా లేచి ఎదురేగితోడ్తెచ్చి ముద్గల 
మహర్షి అతడికి అర్థ్యపాద్యాదులు సమర్పించి, మిక్కిలి పూజ్యభావంతో అతిథిసత్కారం నిర్వహించాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 979 


క అన్నంబు వెట్టె నతండు త । దన్నంబంతయును గుడిచి యాత్త( దనిసి, శే 

షాన్నంబు మేన నిండంగ । సన్నుతు( డలందికొని మగుడ జనియె నిజేచ్చన్‌. 118 
ప్రతిపదార్థం: అన్నంబు+పెట్టెన్‌= అన్నం పెట్టాడు; అతండు= ఆ దుర్వాసుడు; తత్‌+అన్నంబు+అంతయును= ఆ అన్నం 
అంతటిని; కుడిచి= ఆరగించి; ఆత్మన్‌= మనస్సులో; తనిసి= తృప్తిచెంది; శేష+అన్నంబున్‌= మిగిలిన అన్నమును; మేనన్‌= 


శరీరమునందు; నిండంగన్‌= నిండేటట్టుగా; సన్నుతుండు= మంచివారలచేత పొగడబడినవాడు; అల.దికొని= పూసికొని; 
నిజ+ఇచ్చన్‌= తనఇష్ట (ప్రకారం; మగుడన్‌+చనియెన్‌= తిరిగి వెళ్ళిపోయాడు. 


తాత్సర్యం: ముద్గలమహాముని దుర్వాసుడికి భోజనం పెట్టాడు. దుర్వాసుడు ఆ అన్నాన్ని ఆరగించి మిగిలిన 
అన్నాన్ని తనశరీరం నిండా పూసికొని, తనఇష్టం వచ్చినచోటికి తిరిగి వెళ్ళిపోయాడు. 


విశేషం: 'మగిడి చనియె' - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


క. మునిపతి పర్వము పర్వం । బున మణియును నరుగుదెంచు; ముద్గలుండును దా 
ననశనుందై యుండియు న । మ్మునివరునకు నొసంగు నన్నముం బ్రియ మెసం6గన్‌. 119 


ప్రతిపదార్థం: మునిపతి= మునులకు భర్త, మునులలో శ్రేష్టుడు, (దుర్వాసుడు); పర్వము పర్వంబునన్‌= పండుగ పండుగకు 
అనగా అమావాస్య, పూర్ణిమ తిథులలో; మజీయును= వెండియును; అరుగుదెంచున్‌= వస్తాడు; ముర్గలుడును= 
ముద్గలమహర్షియు; తాన్‌= తాను; అనశనుండు+ఐ, ఉండియున్‌= తిండి లేనివాడై ఉన్నప్పటికిని; ఆ+మునివరునకున్‌= ఆ 
ముని'శ్రేష్టుడికి (దుర్వాసుడికి); అన్నమున్‌; [ప్రియము+ఎసంగన్‌= పీతిపెంపారగా; ఒసంగున్‌= ఇస్తాడు. 


తాత్సర్యం: దుర్వాసుడు పర్వపర్వానికి-అమావాస్య, పూర్ణిమతిథులు-వదలకుండ మరల మరల వస్తూనే ఉన్నాడు. 
ముద్గలమహర్షి తాను నిరాహారుడై ఉండికూడ దుర్వాసుడికి అతిథిమర్యాదలతో సగారవంగా సంట్రీతితో అన్నం 
పెట్టుతూనే ఉన్నాడు. 


వ. ఇవ్విధంబున నాటుపర్వంబులు గుడిచి దుర్వాసుండు వాని చిత్తంబున నొక్కకొటింతయుం గానక 
యద్దుతప్రమోదమగ్నమానసుండై వాని కిట్లనియె. 120 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ తీరున; ఆజుపర్వంబులు= ఆరుపండుగలు; కుడిచి= ఆహారం ఆరగించి; దుర్వాసుండు; 
వాని చిత్తంబునన్‌= ముద్గలమహర్షి మనస్సున; ఒక్క= ఒక్క; కొణంతయున్‌= లోపమును; కానక= చూడక; అద్భుత, 
ప్రమోద, మగ్న, మానసుండు+ఐ= ఆశ్చర్యకరమైన సంతోషంతో మునిగిన చిత్తం కలవాడై; వానికిన్‌= ముద్గలుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఆరుపర్వదినాలలో ఆహారాన్ని స్వీకరించి దుర్వాసుడు ముద్గలుడిని పరీక్షించాడు. కాని, 
ముద్గలుడి మనస్సులో లేశమైనా లోపం కన్పించలేదు. అందుచేత దుర్వాసుడు అచ్చెరువుతోకూడిన సంతోషంలో 
మునిగి ముద్గలుడితో ఇట్లా పలికాడు. 


క. _ 'నీయట్టి దానశీలుని । నీ యఖిలమునందు. గాన నెన్నండును స 
త్తాయత్తమతివి సాధువి | ధేయుండవు నీవు పుణ్యతేజుండ వనఘా! 121 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడ వైన ఓ ముద్గలమహర్షీ!; నీ+అట్టి= నీవంటి; దానశీలునిన్‌= దానంచేసే స్వభావం 
కలవాడిని; ఈ+అఖిలమునందున్‌= ఈ సమస్తంలో (ఈసమస్త భూమిలో); ఎన్నండును= ఎప్పుడును; కానన్‌= చూడలేదు; 
సత్త +ఆయత్త; మతివి= సత్వగుణ నిబద్దమైన బుద్ది కలవాడవు; సాధువిధేయుండవు= సౌమ్యులు, సజ్జనులు అయినవారికి 
లోబడి ఉండేవాడవు; నీవు= నీవు; పుణ్యతేజుండవు= సుకృతంవలన ఏర్పడే వర్చస్సు కలవాడవు. 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ ముద్గలమహామునీ!; నీతో సరిపోలే దానశీలుడిని నేను ఈ పృథివిలో ఎన్నడూ 
చూడలేదు సుమా! నీవు సత్త్యగుణుడవు. సుకృతం చేయటంవలన ఏర్పడే గొప్పవర్భస్సు కలవాడవు నీవు. 


చ. మనమున నేవగింప, కవమానము సేయక, యించుకంతయున్‌ 

గినియక, యోలమందక, యకృృత్రిమభక్తి నొనర్చి తీవు స 

జ్ఞననుత! యన్నదానము; ప్రసాదము సత్యము దైర్యమున్‌ దమం 

బును నపరిగ్రహత్వమును బొల్పుగ నీధనమయ్యె నియ్యెడన్‌. 122 
ప్రతిపదార్థం: సత్‌+జన+నుత!= మంచివారిచేత పొగడబడినవాడా! (ఓముద్గలమహర్తీ); ఈవు= నీవు; మనమునన్‌= చిత్తమున; 
ఏవగింపక= అసహ్యపడక; అవమానము+చేయక= అగౌరవం చూపక; ఇంచుక+అంతయున్‌= కొంచెమైనను; కినియక= 
కోపించక; ఓలము+అందక= మరుగుపడక; అకృ(త్రిమ, భక్తిన్‌= కపటములేని భక్తితో; అన్నదానము= అన్నాన్ని దానం 
చేయటం; ఒనర్భితి= చేశావు. ఈ+ఎడన్‌= ఈతరుణంలో; ప్రసాదము= (ప్రసన్నత; అనుగ్రహంతో కూడిన చిత్త నిర్మలత్వం; 
సత్యము= నిజం; ధైర్యమున్‌= ప్రతికూలస్థితిలో కూడ చలించని నిబ్బరం; దమంబును= ఇంద్రియని[గ్రహం; అపరి[గ్రహత్వమును= 
ఒరులసొత్తును గైకొనకుండటం; పొల్పుగన్‌= అందంగా; నీధనము= నీసంపద; అయ్యెన్‌= అయినాయి. 


తాత్సర్యం: మంచివారలచేత (ప్రశంసించబడే ఓ ముద్గలమహర్షీ! నీవు మహానుభావుడవు. అన్నదానం చేయటంలో 
నీకు గల నిష్ట సాటిలేనిది. నీమనస్సు పరమపవిత్రమైనది. అన్నదానం చేసేటప్పుడు ఇంచుక కూడ నీమనస్సులో 
ఏవగింపు కానరాలేదు; కోపతాపాలు కన్పించలేదు; మరుగు లేదు. నీవు అతిధులను అవమానించకుండా, అతిధిపూజను 
స్వచ్చమైన భక్తితో నిర్వర్తించావు. ప్రసన్నత, సత్యం, ధైర్యం, బహిరింద్రియ నిగ్రహం, ఇతరుల సొత్తుపై ఈషణ్మాత్రం 
కోరికలేకపోవటం అనేవి నీకు సంపదలు. 
చ. చవులకు. బ్రేముడించు ననిశంబును నాలుక, దాల్మిపెంపు ధ 

ర్మువును శమంబు( ద్రెక్కొను సముద్దతి నాలి; వీని రెంటనుం 

దవులవు జీవితస్టితివిధాయక మన్నము నీవు జీవితే 

చ్చ విడిచి; తిప్పు డేమని ప్రశంస యొనర్తు నినుం దపోనిధీ! 123 
ప్రతిపదార్థం: తపోనిధీ!= తపస్‌+నిధీ!= తపస్సుకు నెలవు అయినవాడా, ఓ ముద్గలమహర్షీ!; నాలుక= జిహ్వ; అనిశంబును= 
ఎల్లప్పుడును; చవులకున్‌= రుచులకు; (ప్రేముడించున్‌= ప్రియపడుతుంది; ఆ(కలి= ఆహారంకొరకైన వేగిరపాటు, తాల్మి, 
పెంపున్‌= ఓర్పుయొక్క అతిశయాన్ని; ధర్మువును= ధర్మాన్ని, శమంబున్‌= శాంతినీ; సముద్దతిన్‌= మిక్కుటమైన పోటరింపుతో; 
తైక్కొనున్‌= చెరచును; వీని రెంటనున్‌= ఈరెండింటియందును (నాలుకను+ఆకలిని); తవులవు= ఆసక్తిచూపవు; అన్నము= 
ఆహారము జీవిత, స్థితివిధాయకము= బ్రదుకుతెన్నును నిర్ణయించేది; నీవు= నీవు; జీవిత+ఇచ్చన్‌= (బ్రదుకునందలి కోరికను; 
విడిచితి(వి)= వదలిపెట్టావు; ఇప్పుడు= ఈస్టితిలో; నినున్‌= నిన్ను; ఏమి+అని= ఏవిధంగా; |ప్రశంస+ఒనర్తున్‌= పొగడగలను? 
(ఎంతపొగడినా తక్కువే అని భావం). 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 981 


తాత్సర్యం: తపస్సుకు నిలయమైనవాడా! ఓముద్గలమహర్షీ! నాలుక ఎల్లప్పుడు రుచులను అనుభవించటానికి 
ఉవ్విళ్ళూరుతుంటుంది. ఓర్పును ధర్మాన్ని ఇం(ద్రియని గ్రహాన్ని ఆకలి నాశనం చేయగలదు. పై రెండింటియందు 
నీవు ఆసక్తుడవుకావు. నీవు (బ్రదుకుతెన్నును తీర్చిదిద్దే అన్నాన్ని, బ్రదుకవలెననే కోరికను కూడ విడనాడితివి. నిన్ను 
ఎంతని పొగడగలను? నీగొప్పతనం మాటలలో వర్షించలేనట్టిదిసుమా! 


నిశేషం: వ్యక్తుల జీవితాలపై ప్రపంచచరిత్రపై 1. నాలుక 2. ఆకలి వేసే ప్రభావం సుప్రసిద్ధం. వ్యాసమహర్షి ఆకలి తట్టుకొనలేక 
కాళిని శపించాడు. విశ్వామిత్రుడు శునకమాంసం దొంగిలించాడు. నాలుక (ప్రేరేపించే రుచులు మరగి - పాశ్చాత్యులు 
సుగంధద్రవ్యాల వ్యాపారంనిమిత్తం (ప్రాచ్యప్రపంచచరిత్రనే మార్చారు. ప్రపంచచరిత్రలో ఆకలి అనేకవిప్లవాలను రేకెత్తించింది. 
మహాభారతం ఈ సత్యాన్ని ఏనాడో గుర్తించింది. 


క. మనమున నింద్రియముల వ । ర్తనమును సరిగా నొనర్గు ధర్మంబు దపం 
బని చెప్పుదు; రట్టి తపం | బనఘా! నీయంద కలిగె నభినవభంగిన్‌. 124 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా, ఓముద్గలమునీ!; మనమునన్‌= చిత్తమునందు; ఇంద్రియముల వర్తనమును= 
ఇం(దియాలయొక్క నడవడికను; సరిగాన్‌= సముచితంగా; ఒనర్చు= చేయు; ధర్మంబు= ధర్మము; తపంబు= తపస్సు; అని 
చెప్పుదురు= అని వచిస్తారు; అట్టి, తపంబు= అటువంటి తపస్సు (పైన చెప్పబడిన నిర్వచనానికి అనువైన తపస్సు); అభినవ, 
భంగిన్‌= కొంగ్రొత్త తీరుతెన్నులలో; నీ+అందున్‌+అ= నీలో మాత్రమే; కలిగెన్‌= ఏర్పడింది. 


తాత్పర్యం: చిత్తాన్ని ఇంద్రియాల నడవడిని సరిగా ఉండేటట్టు చేసే ధర్మమే తపస్సు అని పెద్దల నిర్వచనం. 
ఓముద్గలమునీ! ఆ నిర్వచనానికి అనువైన తపస్సు నీయందు మాత్రమే కొంగ్రొత్తగా వ్యక్తమైనది. 


విశేషం: 1. ఆం(ధ్రమహాభారతంలో అర్థవంతాలైన కందపద్యాలు - అల్పాక్షరముల అనల్ఫార్థరచనకు ఉదాహరణ(ప్రాయాలైనవి 
కొన్ని ఉన్నాయి. ఈపద్యం అట్టి విశిష్ట రచన. ఇందులో తపస్సు అనే పదానికి చక్కని చిక్కని నిర్వచనం ఉన్నది. తపస్సు 
అంటే శరీరాన్ని తపింపచేసికొనటం కాదుగదా! ధర్మంబు” - ఇచట 'ముఖ్యలక్షణము” అనే అర్థంలో 'ప్రయోగించబడింది. 
2. ఈపద్యంలో - 'అభినవభంగిన్‌ అనే ప్రయోగం అనుశీలించ తగింది. పెద్దలు తపస్సుకు ఇచ్చిన నిర్వచనం కొంగొత్త 
తీరుతెన్నులలో” - ఇతఃపూర్వం మరి ఎచట కన్పించనట్టి విధంగా ముద్గలమహర్షిలో గోచరించింది. 3. ఈవాక్యాలు చెప్పింది 
అంతర్ముఖుడైన దుర్వాసుడు తనలోను ఇతర బుషులలోను లేని మనోధర్మాన్ని దుర్వాసుడు ముద్గలుడిలో దర్శించి 
తన్మయుడయ్యాడు. ఉన్మీలనం కల్పించింది. దుర్వాసుడు నైసర్గికంగా శీఘ్రకోపనుడే అయినప్పటికి, (క్రాంతిదర్శి అయిన 
తపస్వి కాబట్టి ముద్గలుడిలోని విశిష్ట తపళ్ళక్తిని గుర్తించి (ప్రశంసించగలిగాడు. 


ఉ.  ప్రీతు(డ నైతి నీవలన; బేర్ణిన పుణ్యఫలంబు లెల్ల నీ 
చేతివ యయ్యె; నీ దగు ప్రసిద్దతపోవిభవంబు నిర్జర 
వ్రాతము లిప్టు సాటె( ద్రిదివంబున కీవును మేనితోడ వి 
ఖ్యాతిగ దేవయానమున గ్రక్కున నేగెదు సంయమీశ్వరా!' 125 


ప్రతిపదార్థం: సంయమి+-ఈశ్వరా!= సంయమం కలిగిన మునులలో శ్రేష్టుడా - ఓముద్గలమహర్షీ!; నీవలనన్‌= నీయందు; 
త్‌ re 9, ఎ శ బ్య కి బి ea? 
పీతు(డన్‌+ఐతిన్‌= సంతృప్తి పొందినవాడను అయినాను; పేర్చిన= కుప్పలుగా కూర్చిన; పుణ్య, ఫలంబులు+ఎల్లన్‌= సుకృతాల 


982 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొక్క ఫలితాలు అన్నియు; నీచేతివి+అ+అయ్యెన్‌= నీహస్తంలోనివే అయినవి- అనగా నీయందే ఉన్నవి; నీది+అగు= 
నీయొక్క; ప్రసిద్ధ, తపస్‌+విభవంబు= పేరుప్రతిష్థలు కాంచిన తపస్సు అనే సంపద; నిర్ణరవ్రాతములు= దేవతల సముదాయాలు; 
ఇవ్లు= ఇపుడు; చాటెన్‌= ప్రచారంచేశాయి; ఈవును= నీవును; మేనితోడన్‌= శరీరంతోనే; (త్రిదివంబునకున్‌= స్వర్గలోకానికి; 
దేవయానమునన్‌= దేవతలు తిరిగే విమానంలో; విఖ్యాతిగన్‌= యశస్సుపొందుతూ; గ్రక్కునన్‌= శీఘ్రంగా; ఏలెదు= వెళ్లగలవు. 


తాత్పర్యం: ఇంద్రియని[గ్రహాన్ని సాధించిన బుషులలో ్రేష్టుడ వైన ఓ ముద్గలమహామునీ! నీవలన నేను మిక్కిలి 
సంతృప్తి చెందాను. ఇతఈపూర్వం ఏర్పడిన పుణ్యాలు అన్నీ నీకు కరతలామలకాలే. అన్ని సిద్దులును నీకు లభించినవే. 
దేవతలు నీ తపోవైభవాన్ని కీర్తిస్తున్నారు. గొప్పకీర్తితో స్వర్గలోకానికి నీవు ఈశరీరంతోనే దేవవిమానంలో వెళ్ళగలవు' 


వ. అని పలికి దుర్వాసుం డరిగె(; దదనంతరంబ హంససారస యుక్తంబును గింకిణీమాలికా మనోహరంబును 

గామగమనంబును నయిన విమానంబు గొనుచు దేవదూత ముద్గలుకడకుం జనుదెంచి యి ట్లనియె.126 
ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; దుర్వాసుండు; అరిగెన్‌= వెళ్ళాడు; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; హంస, 
సారస, యుక్తంబును= అంచలతో బెగ్గురుపక్షులతో కూడుకొన్నదియున్నూ; కింకిణీ, మాలికా, మనోహరంబును= చిరుగంటల 
వరుసలచేత అందంగా ఉండి మనస్సుకు ఆహ్లాదం కలిగించేదియున్నూ; కామగమనంబును= కోరినచోటికి పోగలిగినట్టిదియున్నూ; 
అయిన= అయినట్టి; విమానంబున్‌= విమానాన్ని; కొనుచున్‌= తీసికొనివస్తూ; దేవదూత= దేవతల రాయబారి; ముద్గలుకడకున్‌= 
ముద్గలుడి దగ్గరికి; చనుదెంచి= వచ్చి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పి దుర్వాసుడు వెళ్లిపోయాడు. పిదప, దేవదూత ముద్గలుడివద్దకు విమానం తెచ్చాడు. ఆ 
విమానంలో హంసలు బెగ్గురుపక్షులు ఉన్నాయి. చిరుగంటల వరుసలచేత ఆవిమానం కనుల కింపుగా గోచరించింది. 
ఆ విమానం కోరినచోటికి పోగలిగినమహిమ కలది. 


క. “అనఘ! భవత్సుకృతంబున । ననిమిషలోకాభిగమ మవాప్తం బయ్యెం; 
జనుదెమ్ము విమానము చ । య్యన నెక్కుము చిత్తమున. బ్రహర్షం బెసంగన్‌' 127 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! ఓముద్గలమహామునీ!; భవత్‌+సుకృతంబునన్‌= నీపుణ్యంవలన; అనిమిష, 
లోక+అభిగమము= స్వర్గలోకాన్ని పొందటం; అవాప్తంబు+అయ్యెన్‌= (ప్రాప్తించింది అయింది; చిత్తమునన్‌= మనస్సునందు; 
పహెర్షంబు= ట ఆనందం; ఎస(గణ= అలణల్లగా; = ; = ; = 
ప్రహర్షః మిక్కుటమైన ఆనందం; ఎస(గన్‌= విలసిల్లగా; చనుదెమ్ము= రమ్ము; విమానము= విమానమును; చయ్యనన్‌: 
శీఘ్రంగా; ఎక్కుము= అధివసించుము. 


తాత్సర్యం: మహానుభావుడ వయిన ఓ ముద్గలమునీ! నీవు చేసిన పుణ్యకర్మవలన స్వర్గలోకం సిద్దించింది. దయచేసి 
రమ్ము; ఆకాశాన పయనించగల విమానం ఇదిగో. దీనిని శీఘ్రంగా ఎక్కుము; మనస్సులో ఆనందాన్ని నింపుకొనుము. 


విశేషం: ఆకాశయానంచేయగల విమానాలను గూర్చి పలుతావుల భారతంలో కలదు. ఇక్కడ వర్లించబడిన విమానానికి 

సారథి సంకల్పమే గమ్యానికి చేర్చగలదు. 'కామగమనంి” కల విమానం ఇది. 

వ. అనిన దేవదూతం జూచి ముద్గ్దలుండు 'మహాత్మా! దివిజలోకం బెట్టిది? వినవలతు; నందుల గుణదోషంబు 
లెజింగింపవలయు; సత్పురుషులతోడి మైత్రి సాప్తపదీనం బని చెప్పుదురు గావున మైత్తిం బురస్కరించి ని 
న్నడిగెది ననిన నతం డమ్మునీంద్రున కి ట్లనియె. 128 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 983 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ముద్గలుండు; దేవదూతన్‌= దేవతల రాయబారిని; చూచి మహా+ఆత్మా!= గొప్ప 
ఆత్మకలవాడా!, ఓ దేవదూత!; దివిజలోకంబు= స్వర్గలోకం; ఎట్టిది= ఎటువంటిది; వినన్‌ వలతున్‌= వినాలని కోరుతున్నాను; 
అందులగుణదోషంబులు= ఆ స్వర్గలోకంలోని మంచిలక్షణాలూ లోపాలూ; ఎజీంగింపవలయున్‌= తెలుప వలెను; 
సత్‌+పురుషులతోడిమై(త్రి= మంచివారితోడి స్నేహం; సాప్తపదీనంబు+అని= ఏడుఅడుగులకు (లేదా ఏడుమాటలకు) 
సంబంధించింది అని (పెద్దలు); చెప్పుదురు= వచిస్తారు; కావునన్‌= కాబట్టి; మైత్రిన్‌= స్నేహాన్ని; పురస్కరించి= ముందుపెట్టుకొని; 
నిన్నున్‌+అడిగెదన్‌; అనినన్‌; అతండు= ఆ దేవదూత ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ బుషిశ్రేష్టుడికి (ముద్గలుడికి); ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: దేవదూతతో ముద్గలమహాముని ఇట్లా చెప్పాడు: 'మహాత్మా! స్వర్గలోకం ఎటువంటిది? దానినిగురించి 
వినాలని కోరుకొంటున్నాను. అందలి మంచిచెడులనుగురించి దయచేసి నాకు వివరించండి. మంచివారలతో మైత్రి 
'సాప్త్రపదీనం” అని పెద్దలు చెప్పుతారుకదా! మన ఉభయులకు స్నేహం ఏర్పడింది కాబట్టి చనువు పెంచుకొని నిన్ను 
ఈ విధంగా (ప్రశ్నిస్తున్నాను, అనగా, దేవదూత ముద్గలుడికి ఈవిధంగా బదులు పలికాడు. 


నిశేషం: స్నేహం సాప్తపదీనం అని సనాతన సంప్రదాయం. పదం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మాట, ఇంకొకటి 
అడుగు. ఏడు అడుగులు కలిసి నడిచినా ఏడుమాటలు కలిసి మాట్లాడినా సఖ్యం ఏర్పడుతుందని అర్థం. ఇక్కడ దేవదూతా 
ముద్గలుడూ ఏడుపదాలు కలిసి సంభాషించారు. కాబట్టి సఖ్యం ఏర్పడినట్లే, 


ముద్గలునకు దేవదూత పుణ్యలోకంబుతెణంగు సెప్పుట (సం. 3-247-2) 


క. “'ఈ లోకమునకు మీందై | చాలంగ వెలుగొందుచుండు స్వర్తోకము నా 
నాలంకారయుతము ది । వ్యాలోకము దేవయాన మది మునినాథా! 129 


ప్రతిపదార్థం: మునినాథా!= మునులకు (ప్రభువైనవాడా! (ఓముద్గలమహామునీ!); ఈలోకమునకున్‌= ఈ లోకానికి; 
మీందు+ఐ= పైన ఉండేదయి; చాలంగన్‌= మిక్కుటంగా; స్వర్గోకము= (స్వర్‌+లోకము=) స్వర్గలోకం; వెలుగొందుచున్‌+ఉండున్‌= 
ప్రకాశిస్తుంటుంది; నానా+అలంకార, యుతము= అనేక రకాలుగా అందాన్ని ఇనుమడింపచేసే భూషణాలతో కూడింది; అది= 
ఆ స్వర్గలోకం; దివ్య+ఆలోకము= దేవతామహిమగల చూపు కలది; దేవయానము= దేవతలు నడయాడేది; 


తాత్సర్యం: మునులలో శ్రేష్టుడవైన ఓ ముద్గలా! స్వర్గలోకం భూలోకానికి పైన ఉంటుంది. నిత్యం ప్రకాశిస్తూ 
ఉంటుంది. అందులో ఎన్నో అందమైన భూషణాలు ఉంటాయి. దివ్యుల యొక్క దృష్టి గలిగి ఉంటుంది. దేవతలు 
నడయాడే స్థలం అది స్వర్గలోకం. 


చ. అమలతపోనివాసులు మహాధ్వరశీలురు సత్యసంధు లు 

త్తములు జితేంద్రియుల్‌ సములు దానపరుల్‌ రణశూరు లందు హ 

ర్షమున వసింతు; రచ్చరలు సాధ్యులు దేవమునుల్‌ మరుద్వసు 

ప్రముఖులు వేజువేజఖ తగుపట్టుల నుండుదు రంద యిమ్ములన్‌. 130 
ప్రతిపదార్థం: అమల, తపస్‌+నివాసులు= స్వచ్చ మైన తపస్సులో నివసించేవారు; మహా+అధ్వర, శీలురు= గొప్పయజ్ఞాలను 
చేసే స్వభావం కలవారు; సత్యసంధులు= సత్యాన్ని పాటించటానికి శపథం చేసినవారు; ఉత్తములు= మంచివారు; జిత+ 


984 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇం(ద్రియుల్‌= జయించిన ఇంద్రియాలు కలవారు; సములు= సమబుద్ధిని ఆర్జించినవారు; దానపరుల్‌= దానాన్ని వ్రతంగా 
పాటించేవారు; రణశూరులు= యుద్దంలో పరాక్రమం (ప్రదర్శించేవారు; అందున్‌= ఆ స్వర్గంలో; హర్షమునన్‌= సంతోషంతో; 
వసింతురు= నివసిస్తారు; అచ్చరలు= అప్సరసలు; సాధ్యులు= విశిష్టులైన దేవతలు; దేవమునుల్‌= దేవర్షులు; మరుత్‌+వసు, 
ప్రముఖులు= మరుత్తులు వసువులు మున్నగువారు; వేజువేజ= ప్రత్యేకంగా; తగు= సముచితమైన; పట్టులన్‌= స్థలాలలో; 
ఇమ్ములన్‌= సంప్రీతితో; ఉందురు= నివసిస్తారు. 


తాత్పర్యం: స్వచ్చమైన తపస్సులో సిద్దిపొందిన మహర్షులు, గొప్పయజ్ఞాలను చేసినవారు, సత్యాన్ని పాటించటానికై 

= ఠా యె Sy రం 
ప్రతిజ్ఞచేసి కృతకృత్యులైనవారు, దానధర్మాలు చేసినవారు, యుద్దాలలో గొప్పపరాక్రమం ప్రదర్శించినవారు స్వర్గలోకంలో 
సంతోషాన్ని అనుభవిస్తూ నివసిస్తారు. అందులో అప్పరసలు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ప్రీతితో 
ఆయాస్థలాలలో నివసిస్తూ ఉంటారు. 


విశేషం: సాధ్యులు= దేవతలలో ఒకగణానికి చెందినవారు. మనువు, హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు మున్నగువారు. 
వసువులు= దేవతలలో ఒక గణానికి చెందినవారు. అష్టవసువులు. 1. ఆపుడు 2. (ధ్రువుడు 3. సోముడు 4. అధర్వుడు ర్‌. 
అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. మరుత్తులు= వాయుదేవతలు. వేదవాజ్మయంలో వీరు మిక్కుటమైన 
ప్రభావం గల దేవతలుగా వర్లించబడ్డారు. 


వ. మణియు ముప్పదిమూండు వేల యోజనంబుల విసృతంబైన మేరుశిఖరంబునందు నందనప్రముఖంబు 
లైన దేవోద్యానంబులు పుణ్యపరులకుం ర్రీడాస్థానంబులై విలసిల్లు; నయ్యెడల నా(కలియు నీరువట్టును 
శీతోష్లయంబులును జరారోగవికృతులును బుట్ట; వెయ్యెడలం జూచిన నతిమనోహరంబై సకలేంద్రియ 
తర్పణం బై యుండు; నిట్టి పుణ్యలోకంబునకు నర్హులైన పుణ్యపురుషులు విధినియోగ పక్వంబు లయిన 
మానుషశరీరంబులు విడిచి తేజోమయంబు లగు దివ్యదేహంబులు ధరియించి వివిధాంబరాభరణ 
భూషితులును నమ్లానకుసుమమాలికా మనోహరులునై కనకవిమానంబులందు దేవదూతలచేతం 
గొనిపోవంబడి యందు శోకభ్రమశ్రమాయాసవిరహితు లై వివిధసుఖంబు లనుభవించుచుండుదురు. 

131 


ప్రతిపదార్థం: మజియున్‌; ముప్పదిమూ(డువేలయోజనంబుల= ముప్పదిమూడువేలామడల; విసృతంబు+అయిన= వైశాల్యంగల; 
మేరుశిఖరంబునందున్‌= మేరువు అనెడి పర్వతంయొక్క కొనభాగంలో; నందన ప్రముఖంబులు+ఐన= నందనం మున్నగునవి 
అయిన; దేవ+ఉద్యానంబులు= వేలుపులయొక్క తోటలు; పుణ్యపరులకున్‌= సుకృతాన్ని ఆర్జించినవారికి; (క్రీడాస్టానంబులు+ఐ= 
ఆటలకు అనువైన చోటులై; విలసిల్లున్‌= శోభిల్చుతాయి; ఆ+ఎడలన్‌= ఆ చోటులలో; ఆకలియున్‌= ఆహారం తినవలెననే 
కోరికయున్నూ; నీరువట్టును= దప్పికయున్నూ; శీత+ఉష్ణ, భయంబులును= చలివలన వేడి వలన కలిగే వెరపులున్నూ; జరా, 
రోగ, వికృతులును= ముసలితనానికి, జబ్బులకు సంబంధించిన దురవస్థలున్నూ; పుట్టవు= కలుగవు; ఏ+ఎడలన్‌= ఏచోట్లలో; 
చూచినన్‌= దర్శించినా; అతిమనోహరంబు+ఐ= మిక్కిలి సొగసుగా ఉండి మనస్సుకు ఆహ్లాదం కలిగించేదై; సకల+ఇం(ద్రియ, 
తర్పణంబు+ఐ+ఉండున్‌= అన్ని ఇంద్రియాలకు సంతుష్టి చేకూర్చేదై ఉంటుంది; ఇట్టి= ఇటువంటి; పుణ్యలోకంబునకున్‌= 
సుకృతంచేత సిద్దించే లోకానికి; అర్హులు +ఐన= యోగ్యులు అయిన; పుణ్యపురుషులు= సుకృతం ఆర్టించినవారు; 
విధినియోగపక్వంబులు+అయిన= అదృష్టం తోకూడి పండినటువంటి; మానుష శరీరంబులు= మనుజ జన్మకు సంబంధించిన 
దేహాలు; విడిచి= వదలిపెట్టి; తేజస్‌ +మయంబులు+అగు= వర్చస్సుతో కూడిన; దివ్యదేహంబులు= దివ్య శరీరాలు; ధరియించి= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 985 


వహించి; వివిధ+అంబర+ఆభరణ, భూషితులును= పెక్కు రకాలైనవ(స్తాలచేత, భూషణాలచేత అలంకరించబడిన వారై; 
అమ్హాన, కుసుమ, మాలికా, మనస్‌+హరులును= వాడనటువంటి పూలదండలచేత అందమైన వారున్నూ; ఐ= జౌతూ; కనక, 
విమానంబులందున్‌= బంగారంతో చేయబడిన విమానాలలో; దేవదూతలచేతన్‌= దేవతల (ప్రతినిధులచేత; కొనిపోవంబడి= 
తీసికొనివెళ్లబడి; అందున్‌= ఆ స్వర్గంలో; శోక, (భ్రమ, (శ్రమ+ఆయాస, విరహితులు+ఐ= దుఃఖం, మోహం, కష్టమైనపని 
చేయటంవలన కలిగే అలసట లేనివారై; వివిధ సుఖంబులు= పెక్కువిధాలైన భోగాలు; అనుభవించుచున్‌+ఉండుదురు= 
పొందుతూ ఉంటారు. 


తాత్సర్యం: స్వర్గలోకంలో ముప్పదిమూడువేల ఆమడల వైశాల్యంగల మేరుపర్వత శిఖరం ఉన్నది. అక్కడ వేలుపుల 
పెంపుడుతోట నందనోద్యానం ఉన్నది. దాహం లేదు. చలివలన వేడివలన కలిగే పీడలు ఉండవు. ముసలితనం లేదు. 
వ్యాధులు లేవు. ఎటుచూచినా, మనోహరాలైన దృశ్యాలే. అది సకలేంద్రియాలకు సంపూర్షసంతృప్తి ఘటించే లోకం. 
అట్టి స్వర్గలోకానికి పోవటానికి అర్హులైన పుణ్యాత్ములు ఆయుస్సు తీరినపిదప రాలిపడిపోయే మనుజదేహాలను 
విడనాడి, తేడోమయశరీరాలను ధరించగలరు. వారు కోరిన వ(స్తాలు, అలంకారాలు, ఆభరణాలు, వాడిపోని 
పూలదండలు, మనోహరాలైన పసిడివిమానాలు సమకూర్చబడి దేవదూతలచేత స్వర్గానికి కొనిపోబడతారు. ఆ 
స్వర్గలోకంలో ఉన్నప్పుడు వారికి ఇక ఎట్టి దుఃఖాలు ఉండవు. కష్టపడి పనిచేయడంవలన కలిగే అలసట ఉండదు. 
వారు నిరంతర సౌఖ్యాలు అనుభవిస్తూ ఆనందంలో ఓలలాడుతారు. 


ఆ. అనఘ! యింద్రలోకమునకంటె మీ(ద ని । శోక మగుచు బ్రహ్మలోక మమరు; 
నది యనన్యదీప్తసదన మై తన దైన | వెలుగునను జగంబు వెలుంగం జేయు. 132 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! ఓముద్గలమహామునీ!; ఇం[ద్రలోకమునకంటెన్‌= స్వర్గలోకంకంటె కూడ; మీందన్‌= 
పైన; నిశ్నోకము+అగుచున్‌= దుఃఖం లేనిది బౌతూ; బ్రహ్మలోకము= (బ్రహ్మయొక్క భువనం (సత్యలోకం); అమరున్‌= 
ఉంటుంది; అది= ఆ (బ్రహ్మలోకం; అనన్య, దీప్త, సదనము+ఐ= సాటిలేకుండ వెలిగే నివాసం అయి; తనది+ఐన= 
తనయొక్క; వెలు(గునను= దీప్తిచేతనే; జగంబున్‌= లోకాన్ని; వెలుంగన్‌+చేయున్‌= ప్రకాశించేటట్టు చేస్తుంది. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓ ముద్గల మహామునీ! స్వర్గలోకంపైన ఇంకొక గొప్పలోకం - బ్రహ్మలోకం ఉన్నది. 
అది దుఃఖరహిత మైనది. స్వయంప్రకాశమానమై సాటిలేకుండ వెలుగొందేది. ఆ (బ్రహ్మలోక ప్రదీప్తిచేతనే జగత్తు 
(ప్రకాశిస్తుంది. 
చ. మనువులు ధాతలున్‌ మునులు మానుగ నుండుదు; రందు లోభముం 

గినుకయు. గిల్టిషంబు నపకీర్తియు దుఃఖము జన్మవైకృతం 

బును జనియింప; వీభువనముల్‌ దెగునప్పుడు నాశమొంద ద 

వ్వినుతపదంబు; దానియెడ వేడుక సేయుదు రింద్రముఖ్యులున్‌. 133 
ప్రతిపదార్థం: మనువులు= మనువులు అనే దేవతలు; ధాతలున్‌= (బ్రహ్మలు; మునులున్‌= బుషులు; మానుగన్‌= 
ఒప్పిదంగా; అందున్‌= ఆ (బహ్మలోకంలో; ఉండుదురు= ఉంటారు; లోభమున్‌= పిసినిగొట్టుతనం; కినుకయున్‌= కోపం; 
కిల్చిషంబు= వాసల! అపకీర్తి= చెడుపేరు; దుఃఖము= ఆవేదన; జన్మ; వైకృతంబును= పుట్టుకమార్పు; జనియింపవు= పుట్టవు, 
కలుగవు; ఈ భువనముల్‌= ఈ లోకాలు; తెగునప్పుడు= నశించేటప్పుడు, (ప్రళయకాలంలో); ఆ+వినుతపదంబు= 


986 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ(ప్రశంసనీయమైన లోకం; నాశము+ఒందదు= నశించదు; దాని+ఎడన్‌= ఆ (బ్రహ్మలోకంపట్ట; ఇంద్రముఖ్యులున్‌= ఇంద్రుడు 
మొదలైనవారు; వేడుక+చేయుదురు= కోరుకొంటారు. 


తాత్సర్యం: మనువులు, (బ్రహ్మలు, బుషులు బ్రహ్మలోకంలో ఉంటారు. అక్కడ లోభం, కోపం, పాపం, దుర్యశం, 
ఆవేదన, పునర్జన్మలు ఉండవు. లోకాలన్నీ ప్రళయకాలంలో నాశనమౌతాయి కాని సత్యలోకం శాశ్వతంగా ఉంటుంది. 
ఆ పదం అందుకోడానికై ఇంద్రుడు మున్నగువారు సయితం కోరుకొంటారు. 


విశేషం: 1. ప్రాచీన భారతీయుల కాలమానం విశిష్టమైనది. 4,320,000 సంవత్సరాలు ఒక మహాయుగం. అట్టివి 1000 
మహాయుగాలు (బ్రహ్మదేవుడికి ఒక పగలు. బ్రహ్మదేవుడికి ఒక పగలు, ఒకరాత్రి అట్టివి కలిస్తే ఒక దినం. 14 మనువులు 
బ్రహ్మదేవుడి ఒక దినంలో పరిపాలిస్తారు. మనువు పరిపాలనకు మన్వంతరం అని పేరు. మన్వంతరంలో 337, 142,657 
1/2 మానవదినాలు ఉంటాయి. మనువులు పదునలుగురు. 1. స్వాయంభువుడు 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు 4. 
తామసుడు 5. రైవతుడు 6. చాక్షుషుడు 7. వైవస్వతుడు 8. సూర్యసావర్షి 9. దక్షసావర్షి 10. (బ్రహ్మసావర్లి 11. ధర్మసావర్షి 
12. రుద్రసావర్షి 13. రౌచ్యుడు 14. భౌచ్యు(డు. 


వ.  స్వర్గంబునం గల గుణంబు లెటింగించితి దదీయదోషంబులు సెప్పెద వినుము. 134 


తాత్సర్యం: స్వర్గలోకంలో ఉండే గుణాలు చెప్పాను. ఇక దానిలోని దోషాలను చెప్పుతాను వినుము. 


తే. ఇందు. జేసినపుణ్యంబు లెల్ల నందు€ | గుడుచు గాని మర్త్యున కందు గడంగి పుణ్య 
మాచరింపంగ( గాదు; పుణ్యావసాన । మగుడు భూమిక త్రోతురు మగుడ నతని. 135 


ప్రతిపదార్థం: ఇందున్‌= ఈ (భూ) లోకంలో; చేసిన= ఒనర్చిన; పుణ్యంబులు+ఎల్లన్‌= సుకృతాలు అన్నియును; అందున్‌= 
స్వర్గలోకంలో; కుడుచున్‌= అనుభవిస్తాడు; కాని= కాని; మర్త్యునకున్‌= మనుజుడికి; అందున్‌= స్వర్గలోకంలో; కడంగి= పూని; 
పుణ్యము= సుకృతం; ఆచరింపంగన్‌= చేయటానికి; కాదు= వీలులేదు; పుణ్య+అవసానము+అగుడున్‌= సుకృతం క్షీణించినపిదప; 
భూమికిన్‌+అ= భూలోకానికే; మగుడన్‌= తిరిగి; అతనిన్‌= ఆ మనుజుని; (త్రోతురు= (క్రిందికి పడవేస్తారు. 


తాత్పర్యం: ఈ భూలోకంలో చేసినట్టి పుణ్యఫలాలను ఆ స్వర్గలోకంలో మనుజుడు అనుభవించగలడు. కాని, 
స్వర్గలోకంలో మనుజుడు ఎట్టి పుణ్యాన్ని ఆర్జించటానికి వీలు లేదు. మనుజుడు చేసిన పుణ్యం అనుభవించిన 
పిమ్మట అతడు స్వర్గలోకంలో ఉండటానికి వీలులేదు. అతడిని తిరిగి భూలోకంలోనికి త్రోసివేస్తారు. 
క. కడు మరగిన సౌఖ్యంబులు । విడుచుట. జిత్తంబు దుఃఖవివశముగ మహిం 

బడు జూవె; పుణ్యలోకం । బెడలిన మనుజుండు దేజ మేది యబలు. డై. 136 
ప్రతిపదార్థం: పుణ్యలోకంబు+ఎడలిన= స్వర్గలోకం విడనాడిన; మనుజుండు= మనుష్యుడు; తేజము+ఏది= వర్చస్సు తరిగిపోయి; 
అబలు(డు+ఐ= శక్తికోలుపోయినవాడై; కడున్‌= మిక్కుటంగా; మరగిన, సౌఖ్యంబులు= అనుభవించటానికి అలవాటుపడిన 


భోగాలు; విడుచుటన్‌= వదలిపెట్టుటవలన; చిత్తంబు= మనస్సు; దుఃఖ, వివశముగన్‌= ఆవేదనకు మిక్కుటంగా లోనై; 
మహిన్‌= భూమిమీద; పడున్‌+చూవె= పడతాడుసుమా. 


తాత్సర్యం: స్వర్గంనుండి తేజమును కోల్పోయి పుణ్యహీనుడై భూమిపై తిరిగి పడిన మనుజుడు మనస్సులో ఆవేదన 
పొందుతాడు. ఏలన భోగాలు అనుభవించటానికి అలవాటుపడినవాడు వాటిని విడనాడటం అంటే ఆవేదన పొందటమే కదా. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 987 


విశేషం: పుణ్యం తరిగిపోయిన పిమ్మట మనుజుడి ఆత్మ స్వర్గలోకంనుండి భూలోకం చేరి పునర్జన్మ మెత్తుతుంది. 
ఈవిషయం భగవద్గీతలో చెప్పబడింది. “తే పుణ్య మాసాద్య సురేంద్రలోకం | అశ్చంతి దివ్యా నివి దేవభోగాన్‌ | తే తం 
భుక్యా స్వర్గలోకం విశాలం । క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి”. 


క తన తక్కునయునికియు న । న్యుని యున్నతశీలతయు. గనుంగొని చిత్తం 
బున నెరియుచునికి గలుగును । జననుత! సురలోకవాస జనులకు నెల్లన్‌. 137 


ప్రతిపదార్థం: జన, నుత!= ప్రజలచేత ప్రశంసించబడినవాడా! ఓముద్గలమహాముని!; తన, తక్కువ+ఉనికియును= తాను 
తక్కువ స్లితిలో ఉండటమున్నూ; అన్యుని+ఉన్నత శీలతయున్‌= ఇతరుడియొక్క ఎక్కువస్టితిని; కనుంగొని= అరసి; 
చిత్తంబునన్‌= మనుస్సులో; ఎరియుచున్‌+ఉనికి= పరితపిస్తూ ఉండటం; సుర, లోక, వాస, జనులకున్‌= స్వర్గలోకంలో 
నివసించే (ప్రజలకు; ఎల్లన్‌= అందరకును; కలుగును= ఉంటుంది. 


తాత్సర్యం: స్వర్గలోకంలో నివసించే జనులు సయితం తమమనస్సులలో పరితాపం చెందుతారు. తాను హీనస్థితిలో 
ఉండటం. ఇంకొకడు హెచ్చుస్టాయిలో ఉండటం అరసినపుడు వారికి మనస్తాపం కలుగుతుంది. 


వ. బ్రహ్మలోకంబునం దక్కందక్కిన పుణ్యలోకంబులం దెల్ల నిదియ మేరయైం చెల్లు; మజియు. 
బుణ్యలోకపరిభ్రష్ణుండ మర్త్యలోకంబున సుఖశీలుం డయి పుట్టు; నీలోకంబు గర్మభూమియు నాలోకంబు 
ఫలభూమియు నని యెజుంగుము; నీవలని యాదరంబునంజేసి యింతయుం జెప్పితి; నీ వింకం దడయ 
నేల? చనుదె' మ్మనిన ముద్గలుండు గొండొక విచారించి దేవదూతం జూచి యిట్లనియె. 138 


ప్రతిపదార్థం: (బ్రహ్మలోకంబునన్‌+తక్కన్‌= (బ్రహ్మలోకంలో తప్ప; తక్కిన= మిగిలిన; పుణ్యలోకంబులందున్‌+ఎల్లన్‌= 
సుకృతంవలన పొందగల భువనాలయందు అన్నిచోటులలో; ఇది+అ= ఇది మాత్రమే; ఈవిధమైన మనస్తాపం చెందటమే; 
మేర+ఐ= అవధి అయి; చెల్లున్‌= ప్రవర్తిల్లుతుంది; మజీయున్‌= ఇంకను; పుణ్యలోక, పరి భ్రష్ణుండు+అ= పుణ్యాన్ని ఆర్జించటంచేత 
పొందిన భువనాలనుండి (త్రోయబడినవాడే; మర్త్యలోకంబునన్‌= చావునకు లోనయ్యే మనుజులు ఉండే భూలోకంలో; 
సుఖశీలుండు+అయి= భోగాలను అనుభవించేవాడై; పుట్టున్‌= జన్మిస్తాడు; ఈలోకంబు= ఈ(భూ) లోకం; కర్మ, భూమియున్‌= 
కర్మలు చేసే సీమ (కర్మచేసి పుణ్య పాపాలను ఆర్టించేచోటు); ఆ లోకంబు= ఆస్వర్గసీమ; ఫలభూమియున్‌= భూలోకంలో 
చేసిన కర్మకు అనువైన ఫలితాన్ని అనుభవించే సీమ; అని+ఎయింగుము= అని తెలిసికొనుము; నీవలని+ఆదరంబునన్‌+చేసి= 
నీయందు నాకు కల అభిమానం చొప్పున; ఇంతయున్‌= ఇంతమేర (ఈ స్వర్గలోకవృత్తం); చెప్పితిన్‌= వచించాను; నీవు= 
నీవు, ఇంకన్‌= ఇక మీదట; తడయన్‌+ఏల?= ఆలసించటం ఎందుకు? చనుదెమ్ము= స్వర్గానికి దయసేయుము; అనినన్‌= 
అని పలుకగా; ముద్గలుండు= ముద్గలుడు; కొండొక, విచారించి= కొంత తడవు ఆలోచించి; దేవదూతన్‌+చూచి= దేవతల 
ప్రతినిధిని కాంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: (బ్రహ్మలోకానికి తక్కిన పుణ్యలోకాలకు మధ్య నున్న తారతమ్యం ఇదే. పుణ్యం క్షీణించిన పిదప 
స్వర్గలోకంనుండి (త్రోసివేయబడిన వాడే తిరిగి భూలోకంలో సౌఖ్యాలను అనుభవించే స్వభావం కలవాడుగా జన్మిస్తాడు. 
భూలోకం 'కర్మభూమి'. భూలోకంలో చేసిన కర్మవలన పుణ్యపాపాలు సిద్దిస్తాయి. స్వర్గసీమ ఫలభూమి. స్వర్గలోకంలో 
జీవి భూలోకంలో చేసిన కర్మల కనువైన పుణ్యానికి తగిన స్వర్గభోగాలను తత్సలితంగా అనుభవిస్తాడు. నీయందు 
గల అభిమానంచొప్పున నేను నీకు ఈ విషయాలు వివరించి చెప్పాను. ఇక ఆలస్యం ఎందుకు? నీవు స్వర్గలోకానికి 


988 శ్రీమదాంధ్ర మహాభారతము 


విచ్చేయుము” అని దేవదూత చెప్పిన మాటలు విని ముద్గలుడు కొంతతడవు ఆలోచించి ఈ విధంగా సమాధానం 
చెప్పాడు. 


ఆ. “ఇట్టి దివ్యసుఖము లే నొల్లం; బదివేలు । వచ్చె నాకు; నమరవర్గమునక 
యుండనిమ్ము వాని నో యన్న! విచ్చేయు । మిష్టమైన యెడకు నిపుడ నీవు. 139 


ప్రతిపదార్థం: ఓ+అన్న!= ఓయన్న, ఓదేవదూతా!; ఇట్టి= ఇటువంటి; దివ్యసుఖములు= స్వర్గలోకానికి సంబంధించిన భోగాలు; 
ఏన్‌= నేను; ఒల్లన్‌= అనుభవించటానికి సమ్మతించను; నాకున్‌ పదివేలు వచ్చెన్‌ = నాకు పదివేల (భోగాలు) వచ్చినట్టుగనే 
భావిస్తున్నాను; వానిన్‌= ఆభోగాలను; అమరవర్గమునకున్‌+అ= వేల్పులసముదాయానికే; ఉండన్‌+ఇమ్ము= ఉండనిమ్ము!; 
ఇపుడు+అ= ఇప్పుడే; నీవు= (ఓ దేవదూతా!) నీవు; ఇష్టము+ఐన+ఎడకున్‌= కోరిన చోటికి; విచ్చేయుము= వెళ్ళుము. 


తాత్సర్యం: ప్రియమైన ఓదేవదూతా! నాకు స్వర్గభోగాలు అవసరంలేదు.అట్టివి పదివేలు నాకు కలిగినట్లే 
భావించుకొంటున్నాను. ఆ భోగాలను అన్నింటిని వేల్పులే అనుభవిస్తారుగాక! ఇక నీవు ఈ క్షణంలోనే నీకు నచ్చిన 
చోటికి వెడలిపొమ్ము. 


క. ఎయ్యెడకు( జనిన( బురుషుం । డియ్యెదకును మగుడకుండు నెక్కాలము నే 

నయ్యుత్తమపదవికినై । యెయ్యనువున నైన నుత్సహించెద బుద్దిన్‌.' 140 
ప్రతిపదార్థం: ఏ+ఎడకున్‌= ఏచోటికి; చనినన్‌= వెడలినప్పుడు; పురుషుండు= మనుజుడు, జీవుడు; ఈ+ఎడకును= 
-ఈచోటికి (భూలోకానికి); ఏ+కాలమున్‌= ఏ సమయంలోను; మగుడక+ఉండున్‌= తిరిగిరాక ఉంటాడో; ఏన్‌= నేను 


ఆ+ఉత్తమ, పదవికిన్‌+ఐ= అట్టి మంచిస్థాయికి; ఏ+అనువునన్‌+ఐనన్‌= ఏ ఉపాయంచేత నయినా; బుద్దిన్‌= మనసులో; 
ఉత్సహించెదన్‌= ఉత్సాహంతో (ప్రయత్నిస్తాను. 


తాత్సర్యం: ఏచోటికి చేరితే జీవుడు తిరిగి ఈ భూలోకానికి రాకుండా శాశ్వతంగా ఉండగలడో, అట్టి గొప్పస్టాయికి 
చేరటానికై నేను ఏమార్గంలోనైనా చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయగలను. 


విశేషం: 1. స్వర్గలోకాన్ని చేరటానికి నిరసించిన ఉదాత్తపాత్ర ముద్గలుడు. 2. ముద్గలుడి గాథకు సమాంతరమైనది సక్తుప్రస్థుని 
కథ. భారతంలోని అశ్వమేధపర్వం చూడండి. 


వ. అని దేవదూత వీడ్కొలిపి ముద్గలుండు శిలోంఛవృత్తి విడిచి, పరమశాంతిం గైకొని, నిర్వికల్పం బైన 
జ్ఞానయోగంబునం జేసి తుల్యనిందాస్తుతియును సమలోష్టాశ్ళకాంచనుండును నై పరమసిద్ధిం బొంద; 
బాండవోత్తమా! నీవును రాజ్యరహితుండనైతి నని వగవక తపంబు సేయుము; తపంబునంజేసి శుభంబులు 
సేకుజఖు( బదుమూండవునేంటి కడపట బితృపైతామహంబైన రాజ్యంబు నిన్నుం బ్రాపించు' నని యిట్లు 
సాత్యవతేయుండు గౌంతేయుల నాశ్వాసించి నిజాశ్రమంబునకుం జనియె; నంత. 141 

ప్రతిపదార్థం: అని= వచించి; దేవదూతన్‌= దేవతల ప్రతినిధిని; వీడ్కొలిపి= పంపి; ముద్గలుండు; శిలా+ఉంఛవృత్తి= పండినచేలలో 


నేలరాలిన వరిగింజలను ఏరుకొని (బ్రదుకు తెరువు సాగించటం; విడిచి= వదలిపెట్టి; పరమశాంతిన్‌= గొప్పదైన నిర్వికార 
చిత్తవృత్తిని; కైకొని= (గ్రహించి; నిర్వికల్పంబు+ఐన= మార్పు లేని; జ్ఞానయోగంబునన్‌+చేసి= జ్ఞానయోగంచేత; తుల్య, నిందా, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 989 
స్తుతియును= పొగడ్తలపట్ట, తెగడ్తలపట్ట సమాన మైన భావం కలిగి ఉండేవాడున్నూ; సమలోష్ట+అశ్మకాంచనుండును= 
మట్టిగడ్డ, రాయి, బంగారం అనే వాటిని సమభావంతో చూచువాడున్నూ; ఐ= అయి; పరమసిద్దిన్‌= గొప్పుకైవల్యస్థాయిని; 
పొందెన్‌= పొందాడు; పాండవ+ఉత్తమా!= పాండవులలో (శ్రేష్టుడా, ఓధర్మరాజా!; నీవును= నీవుసయితమూ; రాజ్య, రహితుండను= 
రాజ్యంలేనివాడను; ఐతిన్‌+అని= అయినాను అని; వగవక= దుఃఖించక; తపంబు+చేయుము= తపస్సు చేయుము; 
తపంబునన్‌+చేసి= తపస్సుచేయడంచేత; శుభంబులు+చేకుజున్‌= మంగళాలు (ప్రాప్తిస్తాయి; పదుమూండవు+ఏంటి, కడపటన్‌= 
పదమూడవ సంవత్సరం చివర; పితృపైతామహంబు+ఐన= తండ్రికి తాతకు సంబంధించిన; రాజ్యంబు= పరిపాలించే దేశం; 
నిన్నున్‌= నిన్ను; ప్రాపించున్‌= పొందుతుంది; అని= అని చెప్పి; ఇట్టు= ఈరీతిగా; సాత్యవతేయుండు= సత్యవతికొడుకు 
(వేదవ్యాస మహర్షి); కౌంతేయులన్‌= కుంతీకుమారులను-పాండవులను; ఆశ్వాసించి= ఓదార్చి; నిజ+ఆ(శమంబునకున్‌= 
తనయొక్క ఆశ్రమానికి; చనియెన్‌= వెళ్ళాడు; అంతన్‌= పిదప. 


తాత్పర్యం: అని చెప్పి, దేవదూతను గౌరవమర్యాదలతో వీడుకొల్సి, ముద్గలుడు ఉంఛవృత్తిని విడిచి గొప్ప 
నిర్వికారచిత్తప్రశాంతిని పొంది గొప్పుజ్ఞానయోగి అయ్యాడు. అప్పుడు అతడికి పొగడ్తల తెగడ్రలపట్ల సమభావం 
ఏర్పడింది. మట్టిపెళ్ళ, రాయి, బంగారం అతడి దృష్టిలో భేదం లేనట్టివే. ఆవిధంగా అతడు జీవన్ముక్తుడు అయ్యాడు. 
పాండవులలో పెద్దవాడవు అయిన ఓ ధర్మరాజా! నీవు నీరాజ్యాన్ని గోలుపోయినందుకు దుఃఖించకుము. 
కర్మయోగంచేతనే కాక జ్ఞానయోగంవలనగూడ చరితార్థత సిద్దిస్తుంది. నీవు తపస్సు చేయుము. తపస్సువలన 
సమస్త శుభాలును చేకూరగలవు. పదమూడు సంవత్సరాలు గడిచినపిదప నీకు నీ తండ్రితాతలకు సంబంధించిన 
రాజ్యం చేకూరగలదు” అని సత్యవతికొడుకు అయిన వేదవ్యాసమహర్షి కుంతీకుమారు లైన పాండవులను ఓదార్చి 
తనఆ(శమానికి వెళ్ళాడు. అంతట. 


విశేషం: 1. భగవద్గీత మహాభారతానికి గుండెకాయ వంటిది అని పెద్దల అభిభాషణం. మహాభారతంలోని ఉపాఖ్యానాలన్నియు 
భగవద్గీతలో చెప్పబడిన సిద్ధాంతాలకు వ్యాఖ్యాన ప్రాయాలైన ఉదాహరణలే అని పెద్దల ప్రవచనం. అందుకు ముద్గలుడి గాథ 
చక్కని నిదర్శనం. 'తుల్యనిందాస్తుతియును” - 'సమలోప్టాశ్మకాంచనుడు” ఈ పదగుంఫనాలు భగవర్గీతలోనివే. ఈ (ప్రకరణంలో 
భగవద్గీతలోని యీక్రింది శ్లోకాలు అనుస్మరించదగినవి. “బితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః | శీతోష్లసుఖదుః 
ఖేషు తథా మానావమానయోః॥” 6-1; “జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్ట్రో విజితేంద్రియః | యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాళ్మ 
కాంచనః॥” 6-8. 
మ. వితతానేకమృగాకులంబును సదావిర్ణూత నానాతరు 

ప్రతతీపుష్పసుగంధబంధురశుభావాసంబు బ్రహ్మర్షిసం 

శ్రితపుణ్యాశ్రమమండలంబు నగుచుం జెల్వొందు నక్కానలో 

ధృతపుణ్యుల్‌ విహరించి రేవురును గుంతీపుత్తు లిచ్చాగతిన్‌. 142 


ప్రతిపదార్థం: వితత+అనేక, మృగ+ఆకులంబును= విస్తరించిన పెక్కుజంతువులచేత నిండినది; సదా+ఆవిర్భూత, నానా, 
తరు, ప్రతతీ, పుష్ప, సుగంధబంధురశుభ+ఆవాసంబున్‌= ఎల్లప్పుడు పుట్టుతున్న పెక్కు చెట్టగుంపులకు సంబంధించిన పూల 
పరిమళంతో కూడి మంగళకరమై నివాసయోగ్య మైన స్థలం; (బ్రహ్మ+బుషి సంగిత, పుణ్య+ఆ(శమ మండలంబును+అగుచున్‌= 
(బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించిన మునులచేత ఆ(శ్రయించబడినట్టి పుణ్యప్రద మైన ఆశ్రమాల సమూహాలు కలిగినది జొతూ; 
చెల్యొందు= శోభిల్లే; ఆ+కానలోన్‌= ఆ అడవిలో; ధృతపుణ్యుల్‌= ధరించిన పుణ్యంకలవారు, పుణ్యాత్ములు; కుంతీపుత్రులు= 
కుంతీకుమారులు; ఏవురును= ఐదుగురును; ఇచ్చాగతిన్‌= ఇచ్చవచ్చినట్టు; విహరించిరి= వినోదంగా తిరిగారు. 


త శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కుంతీపుత్రు లైన పాండవులు అయిదుగురును స్వేచ్చగా వినోదంగా ఆ అడవిలో సంచరించారు. 
పాండవులు పుణ్యాన్ని ఆర్జించినవారు. ఆ అడవిలో (బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించిన బుషివరేణ్యులు నివసించే ఆశ్రమాలు 
పెక్కు ఉన్నాయి. పెక్కుమృగాలు విస్తారమైన ఆ అరణ్యంలో క్రుమ్మరుతూ ఉన్నాయి. ఆ అడవిలో పెక్కుచెట్టు 
ఉన్నాయి. ఆ చెట్లలో ఎప్పటికప్పుడు వికసించే పూవులయొక్కపరిమళం ఆ అడవిలో వ్యాపించి సుఖశుభనివాసానికి 
తోడ్పడుతున్నది. 


విశేషం: కవిత్రయం పలుతావులలో - పాండవులను కుంతీపుత్రులుగానే అభివర్లించటం కద్దు. ఈ పద్యంలో సుస్పష్టంగా 

ఎజ్జన 'కుంతీపుత్రులేవురును' అని ప్రయోగించాడు. కుంతికి పుత్రులు ముగ్గురు. నకులసహదేవులు మాద్రికొడుకులు. 

ధర్మశా(స్త ప్రకారం భర్తకొడుకులు, భార్యకు సయితం పుత్రులే. అర్జునుడిని పేర్కొంటూ తిక్కనవిరాటపర్వంలో - వచ్చెం 

గుంతీసుతమధ్యముండు అని ప్రయోగించాడు. 

వ. ఒక్కనా(డమ్మహారథులు దృణబిందు నాశ్రమంబున ధౌమ్యసహితంబుగాంబాంచాలి నునిచి యేవురు నొక్కట 
మృగయార్థంబు నలుదిక్కులకుం జనిన యనంతరంబ. 143 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకరోజున; ఆ+మహా, రథులు= గొప్పరథాలు కలవారు అనగా గొప్పవీరులు; తృణబిందు+ 
ఆ(శమంబునన్‌= తృణబిందు మహామునియొక్క ఆ(శమంలో; ధౌమ్య, సహితంబుగాన్‌= ధామ్యుడితో పాటుగ; 
పాంచాలిన్‌+ఉనిచి= (ద్రౌపదిని ఉంచి; ఏవురున్‌= అయిదుగురును (ధర్మజ భీమార్జున నకుల సహదేవులు); ఒక్కటన్‌= 
ఒకేతరి; మృగయా+అర్థంబు= వేట కొరకై; నలు, దిక్కులకున్‌= నాలుగు దిక్కులకును; చనిన+అనంతరంబు+అ= వెళ్లిన 
పిదపనే. 


తాత్సర్యం: ఒకానొకరోజున మహావీరులైన పాండవులు అయిదుగురు తృణబిందు మహాముని ఆశ్రమంలో పురోహితు 
డైన ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి తాము ఒకేసారి వేటాడటంకొరకై నలుదిక్కులకు వెళ్ళారు. వారు వెళ్లిన తరువాత 
వెంటనే 


సైంధవు(డు ద్రౌపదిం జూచి మోహించుట (సం. 3-248-6) 


చ.  వీరుండు సైంధవుండు జనవిశ్రుతశౌర్యు(డు సాల్వకన్య నిం 
పారంగ బెండ్లియాడుటకునై నిజవైభవ ముల్లసిల్ల వి 
స్పార చతుర్విధోరుబలసంగతు(డై చనుచుండి యాశ్రమ 
ద్వారమునందుం గాంచె ద్రుపదక్షితిపాలతనూజ నచ్చటన్‌. 144 


ప్రతిపదార్థం: వీరుండు= పరా(క్రమవంతుడు; సైంధవుండు= సింధుదేశానికి (ప్రభువు; జనవిశ్రుతశౌర్యు(డు= (ప్రజలలో 
పేరుకెక్కిన పరాక్రమవంతుడు; ఇంపు+ఆరంగన్‌= సంప్రీతితో; సాల్వకన్యన్‌= సాల్వ రాజాయొక్క కుమార్తెను; పెండ్లి+ఆడుటకునై= 
వివాహం చేసికొనటానికై; నిజవైభవము= తన సంపద; ఉల్లసిల్లన్‌= శోభించగా; వి, స్సార, చతుః+విధ+ఉరు, బల, సంగతుండు+ఐ= 
బాగా వ్యాపించిన నాలుగు అంశాలకు సంబంధించిన గొప్పసేనతో కూడిన వాడై; (అంటే రథగజతురగభటులతో కూడిన 
సైన్యంతో); చనుచున్‌+ఉండి= పయనిస్తూ+ఉండి; ఆశ్రమద్యారమునందున్‌= ఆశ్రమంయొక్క వాకిటిలో; అచ్చటన్‌= ఆ 
అరణ్యంలో; - ద్రుపద, క్షితిపాల, తనూజన్‌= (ద్రుపదరాజుకూతురును; కాంచెన్‌= చూచాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 991 


తాత్సర్యం: సింధుదేశాన్ని పాలించేవీరుడు, పరాక్రమవంతుడుగా గొప్ప పేరుప్రతిస్టల నార్జించిన వాడైన సైంధవుడు 
(జయట్రథుడు) సాల్వరాజ పుత్రికను వివాహమాడటానికై చతురంగ బలసమేతుడై దర్భంతో పయనిస్తూ మార్గమధ్యంలో 
ఆ కామ్యకవనంలో తృణబిందుమహామునియొక్క ఆశ్రమద్యారం వద్ద నిలిచి ఉన్న (ద్రౌపదిని చూచాడు. 


విశేషం: సైంధవుడు సింధుదేశపు ప్రభువు. అతడిపేరు జయద్రథుడు. తెలుగుదేశంలో సైంధవుడనే పేరుకు విశేషప్రచారం 
ఉన్నది కాని భారతదేశంలోని ఇతరప్రాంతాలలో - జయ(ద్రథుడనే పేరు ఎక్కువ (ప్రచారంలో ఉన్నది. 


ఉ. నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగణజేయుచుం 
గ్రాలెడు వాలు. గ్రొమ్మెటు(గు కైవడి. దద్వనభూమి నెంతయున్‌ 
లాలితదేహకాంతిపటలంబున( జేసి వెలుంగంజేయు న 
బ్బాల వినీలకుంతలవిభాసిని. జూచి సవిస్కయాత్తుండై. 145 


ప్రతిపదార్థం: నీల, పయోద (పయస్‌+ద) మండలము= నల్లని మేఘాల గుంపు; నిశ్చల, లీలన్‌= కదలకుండా ఉన్న రీతిగా; 
వెలుంగన్‌+చేయుచున్‌= ప్రకాశింపజేస్తూ; (క్రాలెడు= దేదీప్యమానంగా వెలుగొందే; వాలు+|క్రొత్త*మెటుంగు, కైవడిన్‌= పొడుగైన 
కొత్త విద్యుల్లత మాదిరిగా; తత్‌+వనభూమిన్‌= ఆ అరణ్యసీమను; ఎంతయున్‌= మిక్కుటంగా; లాలిత, దేహ, కాంతి, 
పటలంబునన్‌+చేసి= సుకుమారమైన శరీరముయొక్క (ప్రభారాశి చేత; వెలుంగన్‌+చేయు= (ప్రకాశింపజేసే; ఆ+బాలన్‌= ఆ 
లేతజవరాలిని; వినీల కుంతల, విభాసినిన్‌= మిక్కిలి నల్లనైన ముంగురులచేత వెలుగొందే దానిని - (ద్రౌపదిని; చూచి; స, 
విస్మయ+ఆత్ము(డు+ఐ= అచ్చెరువుతో కూడినమనస్సు కలవాడై. ((క్రింది పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: నల్లని మబ్బులగుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే (క్రొత్తవిద్యుల్లతవలె, ఆ అడవినంతటిని తన 
శరీరప్రభలచేత |ప్రకాశింపజేస్తున్న లేజవరాలు నల్లని ముంగురులు గల [ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో 
మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. మగువందగిలిన చూడ్కుల మగుడం దిగువ । నేర్పు సాలక యతండు కందర్పదర్ప 
గోచరాత్ము( డై నిజసఖు( గోటికాస్యు. । డను నృపాత్మజు( జూచి యి ట్లనియె. బ్రీతి. 146 


ప్రతిపదార్థం: మగువన్‌+తగిలిన= వనితయందు మగ్నమైన ((ద్రాపదియందు లగ్నమైన); చూడ్కులన్‌= చూపులను; మగుడన్‌= 
వెనుకకు; తిగువన్‌= మరలించటానికి; నేర్పు+చాలక= సామర్థ్యం సరిపోవక; అతండు= సైంధవుడు; కందర్ప, దర్శ, గోచరఆత్ము(డు+ఐ= 
మన్మథుడియొక్క గర్వానికి లోబడిన ఆత్మకలవాడై; కోటికాస్యుండు+అను= కోటికాస్యుడు అనే పేరుకల; నృపాత్మజున్‌= 
(నృప+ఆత్మజున్‌) రాజపుత్రుడిని; నిజ, సఖున్‌= తనమి(త్రుడిని; చూచి; ప్రీతిన్‌= సంతోషంతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
పలికాడు. 


తాత్సర్యం: ద్రౌైపదియందు లగ్నమైన చూపులను వెనుకకు మరలింపజాలక, మన్మథుడిబారికి చిక్కిన ఆ జయద్రథుడు 
(సింధుదేశప్రభువు) తన ప్రాణమి(త్రుడు అయిన కోటికాస్యుడను రాజకుమారుని సంబోధించి ఈ విధంగా 
పలికాడు. 


992 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ.  'ఇన్నలినాక్షి యెవ్వతియొ? యివ్విపినంబున నేకతంబ యి 
ట్లున్న నిమిత్త మేమియొ? సురోత్తమకన్యయొ, యక్షకాంతయో, 
పన్నగభామయో, మనుజభామిని గామి నిజంబ; యిట్టి చె 
ల్వున్నదియే మహీతలము నుగ్మలు లెవ్వరియందు నారయన్‌. 147 


ప్రతిపదార్థం: ఈ, నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులు కల ఈమె; ఎవ్వతి+ఒ= ఎవరికి సంబంధించినదో; ఈ+విపినంబునన్‌= 
ఈఅరణ్యంలో; ఏకతంబు+అ= ఒంటరిగా; ఇట్టు+ఉన్న= ఈ విధంగా ఉన్న; నిమిత్తము= కారణం; ఏమి+ఒ= ఏమిటో; 
సుర+ఉత్తమ, కన్య+ఒ= దేవతా (స్తీయో; యక్ష, కాంత+ఓ= యక్షజాతికి చెందిన ఆమెయో; పన్నగ, భామ+ఓ= సర్పజాతికి 
చెందిన సుందరియో; మనుజ, భామిని+కామి= మానవవనిత కాకపోవటం; నిజంబు+అ= సత్యంసుమా; ఆరయన్‌= పరిశీలించి 
చూడగా; మహీతలము+ఉగ్మలులు+ఎవ్వరియందున్‌= భూలోకానికి చెందినవనితలలో ఎవ్వరియందుకూడా; ఇట్టి= ఇటువంటి 
(లోకోత్తరమైన); చెల్వు= సొగసు; ఉన్నది+ఏ?= ఉన్నదా? (లేదు లేదు సుమా). 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కల ఈ సుందరాంగి ఎవరు? ఒంటరిగా ఈ అరణ్యంలో ఈ విధంగా 
నివసించటానికి గల కారణ మేమిటి? ఈ లోకోత్తరసౌందర్యవతి దేవతా (స్తీయా, యక్షజాతికి చెందిన కన్యయా? 
పన్నగ భామినియా? ఈమె భూలోకంలోని మానవజాతి స్రీమాత్రం కాజాలదు. ఎందుకంటే - ఈ అందచందాలు 
మానవవనితలలో ఎక్కడా లేవు కదా! 


విశేషం: అలం: ఉల్లేఖం. 
ఉ. లీల యెలర్పంగా నబల లేంజిగురాకును బోలె నొప్పు కెం 
గేలు కదంబశాఖతుదిం గీల్కొనం జేసి వసంతవిభ్రమో 
న్మీలిత బాలవల్లిక్రియ మేలగుచూడ్కుల మించి పావక 
జ్వాలయ పోలె. జిత్తము నిజం బెరియింప. దొడంగె6 జూచితే. 148 


ప్రతిపదార్థం: అబల= స్త్రీ (ద్రౌపది); లీల+ఎలర్పంగాన్‌= విలాసం అతిశయించగా; లేత+చిగురు+ఆకును+పోలెన్‌= లేత 
చిగురుటాకు వలె; ఒప్పు= శోభిల్లు; కెంగేలు= (కెంపు+కేలు) ఎజ్జని చేయి; కదంబ, శాఖ, తుదిన్‌= కడిమిచెట్టు కొమ్మచివరను; 
కీల్కొనన్‌+చేసి= తగిలించి; వసంత, విభ్రమ+ఉన్మీలత, బాల, వల్లి, క్రియన్‌= ఆమనియొక్క విజృంభణచేత బాగా శోభిల్లిన 
లేతలతవలె; మేలు+అగు= సొగసైన; చూడ్కులన్‌= చూపులచేత; మించి= రాణించి; పావక, జ్యాల+అ+పోలెన్‌= అగ్నిశిఖవలె; 
చిత్తమున్‌= నా మనస్సును; ఎరియింపన్‌+తొడంగెన్‌= మండింపసాగింది; నిజంబు= సత్యం; చూచితి+ఏ= చూచావు కదా. 


తాత్పర్యం: ప్రియమి(త్రుడవైన ఓ కోటికాస్యుడా! చూచావుకదా ఆ మనోహర దృశ్యం. ఆ సుందరాంగి కడిమిచెట్టు 
కొమ్మను తనచేతితో పట్టుకొని నిల్చిందికదా! ఆమెచేయి లేతచిగురుటాకువలె ఎ(ర్రగా సుకుమారంగా ఉన్నది. 
ఆమని పొంగులువారు అందచందాలతో శోభిల్లే లేత లతవలె అలరారుతూ ఆ కదంబవృక్షం కడ కన్పిస్తున్నది. 
అందమైన చూపులతో అతిశయించే ఆ సుందరి అన్నిశిఖవలె నామనస్సును నిజంగా దహిస్తున్నది సుమా. 


విశేషం: ఈ పద్యం ఎజ్జనకు సమకాలీనులు (ప్రసాదించిన ప్రబంధపరమేశ్వర బిరుదాన్ని సార్ధకం చేస్తున్నది. అది పూలచెట్టు 
లతలు అల్లిబిల్లిగా అల్లుకొనిన అరణ్యంలోని ఆశ్రమం. ఆ ఆశ్రమం గడప నానుకొని ఉన్న ఒక కడిమిచెట్టు. ఆ కడిమిచెట్టు 
(sense) (30) (2) (2) 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 993 


గుత్తులుగుత్తులుగా ఎజ్జని పూలను పూస్తూంది. ఆకడిమి చెట్టు కొమ్మను తనకెంగేలితో అంటిపట్టుకొని వసంతవిభ్రమోన్మీలిత 
మైన లేతలత వలె (ద్రౌపది ఆశ్రమద్వారం దగ్గర నిలిచి వాలుచూపులు (ప్రసరిస్తున్నది. ఆమె అన్నిశిఖవలె సైంధవుడి చిత్తాన్ని 
దహించింది. కదంబ పుష్పాలు ఎఅతుపు. కదంబవృక్షాన్ని నవీనులు - “అరణ్యదావాన్నిజ్వాల' అని అభివర్షించటం కద్దు. అలం: 
ఉపమ. 
ఉ. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి యైన ద్రిలోకరాజ్యముం 

జేకుటి నేలినట్లు విలసిల్లనె! దర్వకవీరు బంటుగా. 

గైకొని సర్వభోగములు. గాంతు; నొడంబడ. బరి దీనికిన్‌ 

నాకును బొందొనర్చి కరుణం జరితార్జునిం జేయవే ననున్‌.’ 149 


ప్రతిపదార్థం: ఈ, కమల+లఅక్షి= పద్మాలవంటి కన్నులు కల ఈమె; నాకున్‌; హృదయ+-ఈశ్వరి= హృదయానికి ఈశ్వరి, 
వలపుకత్తె; ఐనన్‌= అయితే; త్రిలోకరాజ్యమున్‌= మూడులోకాల ప్రభుత్వం; చేకుజన్‌= లభించగా; ఏలినట్టు= పరిపాలించినట్లు; 
విలసిల్లనె= శోభిల్లనా; దర్పకవీరున్‌= వీరు డైన మన్మథుడిని; బంటున్‌+కాన్‌= సేవకుడిగా; కైకొని= స్వీకరించి; సర్వభోగములున్‌= 
సకలసౌఖ్యములును; కాంతున్‌= అనుభవిస్తాను; ఒడంబడన్‌+పల్కి= అంగీకరించేటట్టుగా చేసి; దీనికిన్‌= ఈమెకూ; నాకును= 
నాకూ; పొందు+ఒనర్భి= సంయోగం కల్పించి; కరుణన్‌= దయతో; ననున్‌= నన్ను; చరిత+అర్జునిన్‌= ధన్యుడిని; చేయవే= 
చేయవా (దయచేసి చేయుము). 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు గల ఈమనోహరాంగి నాకు వలపుకత్తె అయితే మూడులోకాలను పరిపాలించే 
సార్వభౌముడివలె మన్మథవీరుడిని నాభృత్యుడిగా చేసుకొని సర్వసౌఖ్యాలను అనుభవించగలను. ప్రియమి(త్రమా! 
నీవు పూనుకొని ఈమెను అంగీకరింపజేసి, ఈమెకూ, నాకూ సంయోగం కూర్చి దయతో నాజన్మ ధన్యం చేయాలి 
సుమా!” 


వ. అనిపనిచినం గోటికాస్యుండు గ్రక్కునం బాంచాలిపాలికిం జని ప్రణయసుభగంబుగా నమ్మగువ కి ట్లనియె.1 50 


ప్రతిపదార్థం: అని పనిచినన్‌= అని (సైంధవుడు); నియోగించగా; కోటికాస్యుండు; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; పాంచాలి 
పాలికిన్‌= పాంచాలదేశరాజుపుత్రిక (ద్రౌపది) వద్దకు; చని= వెళ్లి, ప్రణయసుభగంబుగాన్‌= (పేమమాధుర్యం ఉట్టిపడేటట్టుగా; 
ఆ+మగువకున్‌= ఆ వెలదికి (ద్రౌపదికి); ఇట్టు+అనియెన్‌; 


తాత్పర్యం: అని సైంధవుడు నియోగించగా అతడిమి(త్రు డైన కోటికాస్యుడు వేగంగా (ద్రౌపది ఉన్నచోటికి వెళ్లి 
(ప్రేమమాధుర్యాలు ఉట్టిపడేటట్టుగా ఈవిధంగా పలికాడు. 


సీ. 'మృగనేత్ర! దారుణమృగసమాకుల మైన | యివ్వనాంతరమున నేకతంబ 
యిట్లు నీ యున్మికి నెయ్యది మూల? మి । వ్వన దేవతవొ, సురేశ్వరునితోడ 
నలిగి ధరిత్రికి నరుగుదెంచిన శచీ | లలనవో, హరియురస్టృలి దొరంగి 
కేలిం గ్రుమ్మరు పద్మగేహవో భవదీయ । జనకత్వమున సముజ్వులితుం డైన 
తే.  పుణ్యు( దేవంశమునవా(డు పొలంతి! నీదు । జీవితేశ్వరు( డగు సుఖజీవితాత్ముం 
దెవ్వం డబల! నీనామమై యింపు మిగులు । శబ్ద మెయ్యది? నాకు నిజంబు సెపుము. 151 


994 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మృగనేత్ర!= లేడిచూపులవంటి చూపులు కలదానా!; దారుణ, మృగ, సమ్‌+ఆకులము+ఐన= భయంకరా లైన 
జంతువులతో (క్రిక్కిరిసిన; ఈ, వన+అంతరమునన్‌= ఈ అరణ్యంమధ్య; ఏకతంబు+అ= ఒంటరిగా; ఇట్టు= ఈరీతిగా; 
నీ+ఉన్కికిన్‌= నీవు ఉండటానికి; మూలము= హేతువు; ఎయ్యది= (ఏ+అది) ఏది; ఈ, వన, దేవతవొ= ఈ వన దేవతవా; 
సుర+-ఈశ్చరునితోడన్‌= దేవేంద్రుడితో; అలిగి= కోపగించి; ధరిత్రికిన్‌= భూమికి; అరుగుదెంచిన= వచ్చిన; శవీ, లలనవొ= 
దేవేంద్రుడి భార్య అయిన శబీదేవివా; (లలన= (స్తీ); హరి+ఉరస్‌+స్టలిన్‌+తొరంగి= విష్ణుదేవుడి వక్షస్థలం వీడి; కేలిన్‌= 
లీలకొరకై; (క్రుమ్మరు= విహరించే; పద్మగేహవో= లక్ష్మీదేవివో (పద్మం గృహంగా కలదానవో); పొలంతి!= ఓసుందరీ!; భవదీయ 
జనకత్వమునన్‌= నీకు తండ్రిగా ఉండటంచేత; సమ్‌+ఉత్‌+జ్వలితుండు= మిక్కుటంగా (ప్రకాళించేవాడు; ఐన= ఐనట్టి; 
పుణ్యుండు= సుకృతి; ఏవంశమునవాండు?= ఏ వంశానికి చెందినవాడు?; నీదు= నీయొక్క; జీవిత+ఈశ్వరుండు+అగు= భర్త 
అయిన; సుఖ, జీవిత+ఆత్ముండు= సౌఖ్యంతో కూడిన (బ్రదుకు కలవాడు; ఎవ్వండు?= ఎవడు?; అబల!= ఇంతి, సుకుమారీ!; 
నీనామము+ఐ= నీపేరు అయినదై; ఇంపుమిగులు= సొంపారే; శబ్దము= పదం; ఏ+అది?= ఏది?; నాకున్‌; నిజంబు= సత్యం; 
చెపుము+అ= పలుకుము. 


తాత్పర్యం: లేడిచూపులవంటి చూపులు కలదానా! భయంకర జంతువులతో కలతచెందిన ఈ అరణ్యం మధ్య 
ఒంటరిగా ఏల నివసిస్తున్నావు? ఇక్కడ నీవు ఉండటానికి కారణ మేమిటి? నీవు మూర్తీభవించిన వనదేవతవా? 
దేవేంద్రుడితో కలహించి దివినుండి భువికి దిగివచ్చిన శచీదేవివా? విష్ణుమూర్తి వక్షస్థలం వీడి వినోదంగా ఈ 
విపినంలో విహరించటానికి వచ్చిన లక్ష్మీదేవివా? నిన్ను కన్న ఆ అదృష్టవంతుడు ఎవరు? అతని దే వంశం? నీ 
ప్రేమకు పాత్రు డైన నీభర్త ఆ గొప్ప సుఖభోగి ఎవ్వరు? నీపేరులో పొసగటంవలన ఇంపారే ఆ శబ్దం ఏది? దయచేసి 
నాకు సత్యం చెప్పుము. 


విశేషం: 1. ఈపద్యంలోని పోకడలు, పదగుంఫనలు, ఒడుపులు, విరుపులు, మెరుపులు తరువాతి ప్రబంధకర్తలకు ఒజ్జబంతులైనవి. 
ఇందలి సంభాషణచాతురి అనుశీలించ తగింది. 2. లోకోత్తరమైన నీ సౌందర్యం మమ్ము ఆకర్షించింది సుమా! అని చెప్పడం 
ఇందలి ఆంతర్యం. 


క. కరిరాజగమన! మాతెజ । గరయ( దలంచితేని వినవె యధికబలుండ నే 
సురథుం డను రాజుపుత్తుండ | నరిమథనుండం గోటికాస్యు. డన జనువాండన్‌. 152 


ప్రతిపదార్థం: కరిరాజగమన!= మదపుటేనుగునడకవంటి నడక కలదానా! మాతెజంగు= మాతీరు; అరయన్‌+తలంచితి+ఏని= 
తెలిసికొనదలిస్తే; వినవె= ఆలకించుమా; ఏన్‌= నేను; అధిక, బలుండన్‌= మిక్కిలి శక్తి కలవాడిని; సురథుండు+అను, 
రాజుపుత్రుండన్‌= సురథుడు అనేపేరు కల రాజుకొడుకును; అరి, మథను(డన్‌= శత్రువులను బాధించే వాడిని; కోటికాస్యుడు+ 
అనన్‌+చనువా(డన్‌= కోటికాస్యుడు అనే పేరుచేత పిలువబడేవాడిని. 


తాత్సర్యం: మత్తేభ మందగంభీరగమనం కలదానా! నీకు మావిషయం సవిస్తరంగా తెలిసికొనటానికి వివరిస్తాను. 
వినుము. నేను మిక్కిలి బలం కలవాడను. సురథుండు అనే మహారాజు కొడుకును. శత్రుసంహారం చేసే సామర్థ్యం 
కలవాడను. కోటికాస్యుడు అని నన్ను పిలుస్తారు. 


తే. అల్ల కాంచన రథముపై నలరువా(డు । ఘనుడు క్షేమంకరుండు త్రిగర్తవిభుండు; 
మటియు నిను6 జూచుచున్నా(డు మగువ! వాండె । దీప్తభుజం డైన కా౪ంగదేశవిభుండు.” 153 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 995 


ప్రతిపదార్థం: మగువ!= ఓ వనితా!; అల్ల= అదుగో (కనిపిస్తున్న అనతిదూరంలో); కాంచనరథముపైన్‌= బంగారంతో 
నిర్మించబడిన తేరిపై; అలరువాండు= శోభిల్లేవాడు; ఘనుండు= గొప్పవాడు; క్షేమంకరుండు= క్షేమంకరుడు అనేవాడు; త్రిగర్త 
విభుండు= (త్రిగర్తదేశానికి ప్రభువు; మణియున్‌= ఇంకను (ఆ (్రిగర్తవిభుడుగాక); నినున్‌= నిన్ను; చూచుచున్నా(డు= 
చూస్తున్నాడు (అంటే కోరుతున్నాడనిభావం); వాండు+ఎ= వాడే; దీప్తభుజుండు+ఐన= (ప్రకాశించే భుజాలు కలవాడైన, 
పరాక్రమవంతుడైన; కాళింగ, దేశ, విభుండు= కళింగదేశానికి (ప్రభువు. 


తాత్సర్యం: సుందరీ! అడుగో మనకు కనిపిస్తున్న ఆ బంగారు రథంమీద శోభిల్లేవాడు (త్రిగర్తదేశానికి రాజు, 
క్షేమంకరుడు. కోరికతో కూడుకొన్న చూపులు (ప్రసరిస్తున్నాడే, ఆ మహాపరా(క్రమశాలి, కళింగదేశానికి అధిపతి. 


తే. ఉల్ల పద్మాకరము పొంతనుండి నిన్ను । మెచ్చి కనుగొనుచున్న యున్మీలితాక్షుం 
డుత్పలాక్షి! యిక్ష్వాకువంశోద్ధవుండు । సుబలభూపతిపుత్తుండు సుభగు డతండు. 154 


ప్రతిపదార్థం: ఉత్సల+అక్షి!:= కలువలవంటి కన్నులు కలదానా!; ఉల్ల= ఇంచుక దూరంలో; పద్మ+ఆకరముపొంతన్‌+ఉండి= 
తామరలకు నిలయమైన సరోవరం సమీపంలో ఉండి; నిన్నున్‌= నిన్ను (ద్రౌపదిని); మెచ్చి, కనుగొనుచున్‌+ఉన్న= (ప్రశంసించి 
చూస్తూ ఉన్న; ఉత్‌+మీలిత+అక్షుండు= బాగా విప్పారిన కన్నులు కలవాడు; ఇక్ష్వాకు, వంశ+ఉద్భవుండు= ఇక్ష్వాకు మహారాజు 
వంశంలో పుట్టినవాడు; సుబలభూపతి, పుత్రుండు= సుబలుడు అనే రాజు యొక్క కొడుకు; అతండు= ఆతడు; 
సుభగుండు= మనోహరుడు, భాగ్యవంతుడు. 


తాత్పర్యం: కలువలవంటి కన్నులు కలదానా! అల్లంతదూరంలో తామరకొలను వద్ద నిలువబడి నిన్ను మెచ్చి 
చూస్తూ ఉన్న ఆ విప్పారిన కన్నులవాడున్నాడే ఆతడు ఇక్ష్యాకువంశంలో పుట్టినవాడు, సుబలుడనే రాజు కుమారుడు. 
అతడు మనోహరుడైన భాగ్యవంతుడు. 


విశేషం: అంతటి ఉత్తమవంశజుడు, అంతటి సుక్షత్రియుడు, అంతటి మనోహరుడు సైతం నిన్ను మెచ్చుకొని కనులు 

విచ్చుకొని చూస్తున్నాడని చెప్పటంవలన (ద్రౌపది హృదయంలో సైంధవునిపట్ట ఉన్ముఖీకరణం జరగాలని మాటనేర్పిరితనం 

ప్రకటించాడు కోటికాస్యుడు. 

వ. అరుణాశ్వయుక్తంబు లయిన రథంబులయందు రత్నమయభూషణు లయి సమిద్దవహ్నులుం బోలె 
వెలుంగుచున్న యా సౌవీరకుమారులు పన్నిద్దబుం దన్నుం జేరి కొలువ ననేకసహస్రకరితురగరథపదాతి 
పరివృతుండై మహాగజంబుపై శోభిల్లుచున్న యవ్వీరుండు సింధుసౌవీరనాథుం డైన జయద్రథుం; డమ్మను 
జేశ్వరుం డిప్పుడు నీతెబిం గెటుంగం దివిరి, నన్ను నిట పుత్తెంచె' ననిన బాండవపత్ని మృదుసంభ్రమంబునం 
గదంబశాఖ విడిచి యుత్తరీయంబు సంగతంబు గావించుకొని కోటికాస్యున కి ట్లనియె. 155 


ప్రతిపదార్థం: అరుణ+అశ్వ, యుక్తంబులు+అయిన= ఎర్రని గుర్రాలు పూన్చబడినవి అయిన; రథంబుల+అందున్‌= 
తేరులలో; రత్నమయభూషణులు+అయి= మణులతో నిండిన ఆభరణాలు ధరించిన వారయి; సమ్‌+ఇద్ద, వహ్నలున్‌+పోలెన్‌= 
మిక్కుటంగా (ప్రజ్వలిస్తున్న అగ్నులవలె; వెలుంగుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; ఆ సౌవీరకుమారులు= ఆ సౌవీర దేశానికి చెందిన 
రాచబిడ్డలు; పన్నిద్దణున్‌= పండ్రెండు మంది; తన్నున్‌+చేరి= తనకు సహాయంగా ఉండి; కొలువన్‌= సేవించగా; అనేక, సహస్ర, 
కరి, తురగ, రథ, పదాతి పరివృతుండు+ఐ= పెక్కువేల ఏనుగులు గుర్రాలు తేరులు కాల్చ్బలూలచేత చుట్టబడినవాడై; మహా, 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


గజంబుపైన్‌= గొప్ప ఏనుగుపై; శోభిల్లుచున్‌+ఉన్న= ఒప్పారుతున్న; ఆ+వీరుండు; సింధూసౌవీరనాథుండు+ఐన= సింధుదేశానికి 
సౌవీరదేశానికి ప్రభువు అయిన; జయ(ద్రథుండు= జయద్రథుడు; ఆ+మనుజేశ్వరుండు= ఆరాజు; ఇప్పుడు= ఈ సమయంలో; 
నీ తెణంగు= నీతీరు; ఎణుంగన్‌= తెలిసికొనటానికి; తివిరి= పూని; నన్నున్‌= నన్ను; ఇట= ఇక్కడికి; పుత్తెంచెన్‌= 
నియోగించాడు; అనినన్‌= అని (కోటికాస్యుడు) చెప్పగా; పాండవపత్ని= పాండవుల భార్య - (ద్రౌపది; మృదు సంభ్రమంబునన్‌= 
సున్నితమైన తత్తరపాటుతో; కదంబ, శాఖన్‌= కడిమిచెట్టుకొమ్మను; విడిచి= వదలిపెట్టి; ఉత్తరీయంబు= పైన కప్పుకొనే వస్త్రం; 
సంగతంబు+కావించుకొని= సవ్యంగా ఉండేటట్టు సవరించుకొని; కోటికాస్యునకున్‌= కోటికాస్యుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్సర్యం: “అదుగో! ఎర్రని గుర్రాలు పూన్చబడిన ఆ రథాలమీద మణులు పొదిగిన ఆభరణాలు ధరించి 
ప్రజ్వలించే అగ్నులవలె (ప్రకాశిస్తున్న సౌవీరరాజపుత్రులు పన్నెండుమంది సేవించగా వెలుగొందుతున్న జయద్రధుడు 
నీతీరుతెన్నులను అరసిరమ్మని నన్ను నియోగించాడు. ఆ జయ(దథమహారాజు వైభవం తిలకించుము. పెక్కువేల 
చతురంగబలాలు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలాలు అతడిని పరివేష్టించి ఉన్నవి కదా! ఆ మహాసేనలమధ్య 
మత్తేభంమీద అధివసించి ఉన్నవాడే సింధుసౌవీరదేశాలకు అధినేత అయిన జయ[ద్రథుడు”- అని వివరించి కోటికాస్యుడు 
చెప్పాడు. ఆ మాటలు విన్న (ద్రౌపది మెత్తని తత్తరపాటుతో తన ఉత్తరీయాన్ని సవ్యంగా అమర్చుకొని కడిమిచెట్టు 
కొమ్మను వదలి కోటికాస్యుడితో ఇట్లా చెప్పింది. 


తే. “అన్న! యిచ్చట నే నొంటి నున్నదాన; । నీ విచటి కేగుదెంచుట నియతి యగునె? 
సుతవతిని ధర్మవతి నన్ను నితరకాంత । గా దలంచి పెక్కులు వల్మం గాదు నీకు. 156 


ప్రతిపదార్థం: అన్న!; ఇచ్చటన్‌= ఈచోట (ఈ ఆశ్రమంలో); ఏన్‌= నేను; ఒంటిన్‌= ఒంటరిగా; ఉన్నదానన్‌= ఉన్న 
ఆడుదానిని; నీవు= నీవు; ఇచటికిన్‌= ఈ చోటికి; ఏంగుదెంచుట= రావటం; నియతి+అగును+ఎ= మర్యాద జౌతుందా?= 
(కాదని భావం); సుతవతిని= కొడుకులు కలదానిని నేను; ధర్మవతిన్‌= పాడి పాటించే దానను; నన్నున్‌; ఇతర కాంతగాన్‌= 
ఇంకొక విధమైన ఆడుదానిగా; తలంచి= ఊహించి; పెక్కులు+పల్కన్‌= అధికప్రసంగం చేయటం; నీకున్‌+కాదు= నీకు 
తగదు సుమా. 


తాత్పర్యం: అన్నా! ఓ కోటికాస్యా! ఇక్కడ ఈ అరణ్యంలో ఈ ఆశ్రమంలో నేను ఒంటరిగా ఉన్నాను కదా! నీవు 
నాదగ్గరకు రావడం సమంజసం కాదు. నేను కొడుకులు గలదానను. ధర్మాన్ని అనుసరిస్తున్నదానిని. నన్ను తదితర 
సామాన్య (స్త్రీగా ఊహించి నీవు పలుమాటలాడటం పాడిగాదు. 


వ. నీవు శిబివంశోద్దవుం డయిన సురథుపుత్తుండ వగు టే నెటుంగుదు; నస్మత్రకారంబు సెప్పెద విను; మేను 
బాంచాలపతి యైన ద్రుపదుకూంతురం గృష్ట యనుదానం; బాండునందను లగు యుధిష్టిరభీమార్డున 
నకుల సహదేవులకు ధర్మపత్ని నవ్వీరు లిప్పుడు నన్ను నివ్వనంబున నునిచి. 157 


ప్రతిపదార్థం: నీవు= నీవు (ఓకోటికాస్యా!); శిబి, వంశ+ఉద్భవుండు+అయిన= శిబియొక్క వంశంలో జన్మించిన; సురథు, 
పుత్రుండవు+అగుట= సురథుడి కొడుకువు కావటం; ఏను+ఎణుంగుదున్‌= నాకు తెలుసు; అస్మత్‌+ప్రకారంబు= నాసంగతి; 
చెప్పెదన్‌= వచించగలను; వినుము= ఆలకించుము; ఏను= నేను; పాంచాలపతి+ఐన= పాంచాలదేశ (ప్రభువు అయిన; 
(ద్రుపదు కూ(తురన్‌= (ద్రుపదుడియొక్క పుత్రికను; కృష్ణ+అనుదానన్‌= కృష్ణ అనే పేరు కలదానను; పాండునందనులు+అగు= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 997 


పాండురాజుయొక్క కొడుకులు అయిన; యుధిష్థిర, భీమ+అర్జున, నకుల సహదేవులకున్‌= ధర్మరాజుకు, భీముడికి, అర్జునుడికి, 
నకులుడికి, సహదేవుడికి; ధర్మపత్నిన్‌= అగ్నిసాక్షిగా వివాహం అయిన భార్యను; ఆ+వీరులు= పరాక్రమవంతులైన ఆ 
పాండవులు; ఇప్పుడు= ఈసమయంలో; నన్నున్‌; ఈ వనంబునన్‌= ఈ అడవిలో; ఉనిచి= ఉంచి. 


తాత్సర్యం: ఓకోటికాస్యుడా! దానవీరుడుగా సుప్రసిద్దుడైన శిబిచక్రవర్తివంశంలో జన్మించిన సురథుడికొడుకువు 
నీవు. ఆ సంగతి నాకు తెలుసు. ఇక నావిషయం చెపుతాను వినుము. నేను పాంచాల ప్రభువు అయిన ద్రుపదుడియొక్క 
పుత్రికను. నన్ను కృష్ణ అని పిలుస్తారు. పాండురాజుకొడుకులు అయిన ధర్మరాజుకు భీముడికి అర్జునుడికి నకుల 
సహదేవులకు నేను ధర్మపత్నిని. వీరులైన పాండవులు ఇప్పుడు నన్ను ఈ అరణ్యంలో ఉంచి. 


విశేషం: 1. శిబి - ప్రాచీన భారతీయవాజ్మయంలో దానవీరుడుగా సుప్రసిద్ది గాంచిన చక్రవర్తి. పావురాన్ని తరుముకొని వచ్చిన 
డేగ. పావురం శిబి శరణువేడటం, డేగకు తన శరీరం కోసి పావురం బరువు మాంసం ఇవ్వడానికి పూనుకోవటం, చివరకు 
తానే పావురానికి బదులు డేగకు ఆహారం కావటానికి సిద్దపడటం (ఈకథ మహాభారతంలో ఆరణ్యపర్వంలోనే ఏడవఆశ్వాసంలో 
ఉన్నది). బౌద్దవాజ్మయంలో పరోపకారార్థం ఆత్మబలిదానం చేసికొనిన బోధిసత్తుడుగా శిబి వర్షించబడ్డాడు. 


తే. ధర్మజుడు దూర్చు, భీముండు దక్షిణంబు, | నర్దునుండు పడమర, గవ లర్జి నుత్త 

రంబుగా వేంట వోయిరి రాజముఖ్యు; | లనఘు లింతకు వత్తురు వినుతబలులు. 158 
ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; తూర్పు= తూరుపుదిక్కుకు; భీముండు= భీముడు; దక్షిణంబు= దక్షిణదిక్కుకు; 
అర్జునుండు= అర్జునుడు; పడమర= పళ్చిమానికీ; కవలు= జంటబిడ్డలు (నకులసహదేవులు); అర్జిన్‌= (ప్రీతితో; ఉత్తరంబుగాన్‌= 
ఉత్తరదిశకు; వేంట+పోయిరి= వేటాడటానికై వెళ్ళారు; రాజముఖ్యులు= రాజులలో శ్రేష్టులు; అనఘులు= పాపరహితులు 
అయిన మహానుభావులు; వినుత, బలులు= (ప్రశంసించబడిన పరాక్రమం కలవారు (పాండవులు); ఇంతకున్‌= ఈ లోపలనే, 
కొద్దిసేపటిలోనే; వత్తురు= రాగలరు. 


తాత్పర్యం: ధర్మరాజు తూరుపు దిక్కుకూ, భీముడు దక్షిణదిక్కుకూ, అర్జునుడు పడమటిదిశకూ, నకుల సహదేవులు 
ఉత్తరదిశకూ వేటకు వెళ్ళారు. రాజులలో ్రేష్టులు, పుణ్యాత్ములు, పరాక్రమోపేతులు అయిన పాండవులు కొద్దిసేపటిలో 
ఇక్కడికి తిరిగి రాగలరు. 


వ. మీ రమ్మహాత్ములకు మాననీయులరు గావున నార్యజనమిత్రులగు నక్కురుకులపవిత్రులు సేయు 
సత్మారంబులు గైకొనిపోవుదురు గాని యొక్కింతతడ వియ్యాశ్రమసమీపంబున నిలువుం' డని పలికి యల్లన 
యవ్వరవర్ణిని భయంబునం బర్జగ్భృహంబు సొచ్చినం, గోటికాస్యుండును గ్రమ్మటి చని, జయద్రథునితోడ 
నబ్బామిని పాంచాలకన్యక యనియును, బాండవపత్ని యనియునుం జెప్పిన, నద్దురాత్ముండు 
మదనకంపితహృదయుం డగుచు, నమ్మగువ నపహరింపం దివిరి కతిపయజనసమేతంబుగా నరిగి, 
సింహాగారంబు సొచ్చు వృకంబునుంబోలె( బాండవ నివాసంబు సొత్తెంచి, పాంచాలిం గని దాని కిట్లనియె.1 59 

ప్రతిపదార్థం: మీరు= మీరు; ఆ+మహా+ఆత్ములకున్‌= ఆ మహానుభావులకు; మాననీయులరు= ఆరాధించ తగినవారు; 


కావునన్‌= కాబట్టి; ఆర్య, జన, మిత్రులు+అగు= పూజించతగిన పెద్దలకు స్నేహితులు అయిన; ఆ+కురు, కుల, పవిత్రులు= 
కురువంశాన్ని పావనంచేసేవారైన-ఆ పాండవులు; చేయు= ఆచరించే; సత్కారంబులు= మర్యాదలు, మన్ననలు; కైకొని= 


వ్ర శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వీకరించి; పోవుదురు+కాని= వెళ్లైదరుగాక; ఒక్కింత, తడవు= కొంచెంసేపు; ఈ+ఆ(శ్రమసమీపంబునన్‌= ఈ ఆశ్రమానికి 
దగ్గరగా; నిలువుండు= ఆగుడు; అని పలికి= అని వచించి; ఆ+వరవర్షిని= శ్రేష్టమైన శరీరకాంతి కల ఆ సుందరి (ద్రౌపది; 
భయంబునన్‌= భీతిచేత; అల్లన= మెల్లగా; పర్లగృహంబు+చొచ్చినన్‌= ఆకులతో నిర్మించబడిన కుటీరంలో ప్రవేశించగా; 
కోటికాస్యుండును= కోటికాస్యుడు అనే వాడుకూడ; (క్రమ్మణీ= మరలి; చని= వెళ్ళి, జయద్రథునితోడన్‌= సైంధవుడితో; 
ఆ+భామిని= ఆ వనిత; పాంచాలకన్యక+అనియును= పాంచాలదేశప్రభువుయొక్క కూతురు అనిన్నీ; పాండవపత్ని+ 
అనియునున్‌= పాండునందనుల భార్య అనిన్నీ; చెప్పినన్‌= తెల్పగా; ఆ, దురాత్ముండు= ఆ చెడుబుద్ది గలవాడు (జయ ద్రథుడు); 
మదన, కంపిత, హృదయుండు+అగుచున్‌= మన్మథుడిచేత చలింపజేయబడిన డెందం కలవాడు జౌతూ; ఆ+మగువన్‌= ఆ 
వనితను; అపహరింపన్‌+తివిరి= బలాత్కారంగా పట్టుకొని పోవటానికి పూనుకొని; కతిపయ జనసమేతంబుగాన్‌= కొంతమందితో 
కూడుకొని; అరిగి= వెడలి; సింహ+అగారంబు= సింహం ఉండే నెలవును; చొచ్చు= (ప్రవేశించే; వృకంబునున్‌+పోలెన్‌= 
తోడేలువలె; పాండవనివాసంబు= పాండవులు నివసించే గృహం; చొత్తెంచి= చేరి; పాంచాలిన్‌+కని= (ద్రౌపదిని చూచి; 
దానికిన్‌= ఆమెతో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మీరు మహాత్ములైన పాండవులచేత అతిథిమర్యాదలు పొంద తగినవారు. పాండవులు పూజ్యులకు 
మర్యాదలు మన్ననలు చేసి తమకురువంశాన్ని పావనం చేసికొనేవారు. కాబట్టి మీరు కొంతసేపు ఈ ఆశ్రమ 
సమీపంలో నిలవండి" అని పలికి, భీతితో ఆ వరవర్షిని, పర్లకుటీరంలోకి పోయింది. కోటికాస్యుడు మరలివెళ్లి, 
జయ(ద్రథుడితో ఆ సుందరాంగి ద్రుపదమహారాజుకూతురనీ, పాండవుల ధర్మపత్ని అనీ తెలియచెప్పాడు. కాని, 
దురాత్ముడైన సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా తీసికొని పోవ తలపెట్టి, కొంతమంది భృత్యులను వెంటపెట్టుకొని, 
మన్మథావేశంతో, కంపించే డెందంతో సింహ ముండే నెలవును సమీపించే తోడేలువలె పాండవులు నివసించే 
పర్షకుటీరాన్ని చేరి, ద్రౌపదిని చూచి ఈ విధంగా పలికాడు. 


క “వామాక్షి! నీకు. గుశలమె? । నీమన సెవ్వారియందు నిత్యప్రేమం 
బై మెటయు నట్టి సొబగులు । నీమగ లేవురకు నిపుడు నెమ్మదియె మదిన్‌?” 160 


ప్రతిపదార్థం: వామ+అక్షి!= అందమైన కన్నులు కలదానా, (ద్రౌపదీ!; నీకున్‌; కుశలమె= క్షేమంకదా; నీమనసు= నీచిత్తం; 
ఏ+వారియందున్‌= ఎవరియందు; నిత్య, (పేమంబు+ఐ= ఎల్లప్పుడూ అనురాగంతో కూడి ఉండి; మెజయున్‌= శోభిల్లుతుందో; 
అట్టి= అటువంటి; సాబగులు= సౌందర్యవంతులు; నీ మగలు= నీ భర్తలు; ఏవురకున్‌= ఐదుగురికిన్నీ; ఇపుడు= ఈవేళ; 
మదిన్‌= మనస్సులో; నెమ్మదియె= సంప్రీతియే కదా. 


తాత్సర్యం: అందమైన కన్నులు కలదానా! ద్రౌపదీ! నీకు కుశలమే కదా! నీ అనురాగానికి ఎల్లప్పుడూ నోచుకొన్న 
నీ భర్తలు, అదృష్టవంతులైన అందగాండ్రు, పాండవులు క్షేమంగా ఉన్నారుగదా! 


విశేషం: వామాక్షి - వరవర్లిని - మానవతి అనే ప్రయోగాలు కేవలం ్రీవాచకాలుమాత్రమే కాక - సందర్భాన్నిబట్టి సార్థకంగా 
ల అ (©) 
ఎన్నదగినవి. అట్లే, రాజముఖ్యులు, వినుతబలులు, అనఘులు మున్నగు (ప్రయోగాలు స్వీకరించదగినవి. 


వ. అనిన వానికి నమ్మానవతి యి ట్లనియె. 161 


తాత్సర్యం: అని అడుగగా జయ(ద్రథుడితో (ద్రౌపది ఈవిధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 


999 
చ. 'స్టెరమతు లైన పార్టులకు సేమమ, నీకు ననామయంబె భూ 
వర! తగ వింద వైతి కురువర్యుల యింటికి; నట్లు గావునం 
బరువడి నాసనక్రియయు. బాద్యము. గైకొను మాదరంబుతో 
సరసకురంగమాంసముల. జల్పుము భోజనకృత్య మిత్తటిన్‌. 162 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! ఓ జయ।ద్రథా!; స్థిర, మతులు+ఐన= ధైర్యంగల; పార్టులకున్‌= కుంతీపుత్రులకు, (పాండవులకు); 
సేమము+అ= కుశలమే; నీకున్‌= ఓ జయంద్రథా! నీకు; అనామయంబు+ఎ= రోగం లేకుండా ఉన్నదికదా, ఆరోగ్యమే కదా!; 
కురు, వర్యుల+ఇంటికిన్‌= కురువంశంలో శ్రేషులు అయిన (పాండవుల) గృహానికి; తగన్‌= ఒప్పినట్టుగా విందవు+ఐతి(వి)= 
అతిథివి అయినావు; అట్టు+కావునన్‌= ఆ విధంగా అతిథివి అయినావు కాబట్టి; పరువడిన్‌= సముచితంగా; ఆసన(క్రియయున్‌= 
సుఖంగా కూర్చుండటం; పాద్యమున్‌= స్వాగత చిహ్నంగా ఇచ్చే నీరును; ఆదరంబుతోన్‌= అభిమానంతో; కైకొనుము= 
స్వీకరించుము; సరసకురంగమాంసములన్‌= రుచికర మైన లేడిమాంసాలతో (కూడిన); భోజనకృత్యము= ఆహారాన్ని స్వీకరించటం; 
ఈ+తటిన్‌= ఈ అదనులో; చల్పుము= చేయుము. 


తాత్పర్యం: 'పాండవులు స్థిరచిత్తులు. వారు కుశలంగా ఉన్నారు. వారిమాట కేమి కాని నీవు ఆరోగ్యంగా ఉన్నావు 
కదా. ఓ రాజా, జయ॥ద్రథా! కురువంశంలోశ్రేష్టులు అయిన పాండవులకు నీవు ఇప్పుడు అతిథివి అయినావు. కావున 
సంప్రదాయసిద్ద మైన మర్యాదలకు మన్ననలకు నీవు అర్హుడివి. దయచేసి ఉచితాసనాన్ని స్వీకరించుము. స్వాగతచిహ్నమైన 
పాద్యాన్ని గ్రహించుము. రుచికరాలైన లేడిమాంసాలతో విందుభోజనం ఆరగించుము. 


ఆ. వేటు వోయినారు విభు లిప్టు వత్తురు । వారు వచ్చి నీకు వలయునట్టి 

ప్రియము లాచరింప. బ్రీతుండ వై మణి । యిష్టజనులు నీవు నేగు మనఘ! 163 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విభులు= భర్తలు; (పాండవులు); వేంటట+పోయినారు= వేటకు వెళ్ళారు; ఇవ్లు= 
ఇంతలోనే; వత్తురు= రాగలరు; వారు; వచ్చి; నీకున్‌; వలయు+అట్టి= కావలసిన; ప్రియములు= ్రీతికరా లైనవి (మర్యాదలు 


మున్నగునవి); ఆచరింపన్‌= చేయగా; పీతుండవు+ఐ= సంతుష్టి చెందినవాడవు అయి; మటీ= తిరిగి; ఇష్టజనులు= 
హితులును; నీవున్‌= నీవును; ఏంగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: పుణ్యాత్ముడవైన ఓ జయధద్రథా! నా భర్తలు పాండవులు వేటకు వెళ్ళి ఉన్నారు. వారు వచ్చేవేళ 
అయింది. వారు వచ్చినపిమ్మట నీకు తగిన మర్యాదలు చేయగలరు. ఆ సత్కారాలను (గ్రహించిన పిమ్మట నీవు 
నీపరివారంతో వెళ్ళవచ్చును. 


చ. అనవుడు సైంధవుం డనియె; 'నంబుజలోచన! నీవు మాకు. జే 
యు నతిథిపూజ లన్నియును నొక్కట నైనం గొటింతలేక వ 
చ్చినవియ; మన్మథాస్త్రముల చిక్కునం గాజియ వొందె డెంద; మిం 
క నను గృతార్భు( జేయుము దగన్‌; రథ మెక్కుము లెమ్ము నెమ్మితోన్‌. 164 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (ద్రౌపది) పలుకగా; సైంధవుండు= జయద్రథుడు; అనియెన్‌= చెప్పాడు; అంబుజలోచన!= 
పద్మాలవంటి కన్నులు కలదానా, (ద్రౌపదీ!; నీవు; మాకున్‌; చేయు= ఒనర్చు; అతిథిపూజలు+అన్నియునున్‌= అతిథి సత్కారాలు 


00 శ్రీమదాంధ్ర మహాభారతము 


అన్నియున్నూ; ఒక్కటన్‌+ఐనన్‌= ఒకదానియందు అయినను; కొజంత, లేక= లోపం లేకుండా; వచ్చినవి+అ= చేకూరినవి 
సుమా; మన్మథ+అ(స్త్రముల= మన్మథుడియొక్క మం[త్రబాణాలయొక్క; చిక్కునన్‌= ఇరుకుకొనినముడిలో; డెందము= 
హృదయం; కాజీయ+పొందెన్‌= వెత చెందింది; ఇంకన్‌= ఇకమీద; ననున్‌= నన్ను; కృత+అర్జున్‌= ధన్యుడిగా; చేయుము= 
ఒనర్పుము; తగన్‌= ఒప్పిదంగా; నెమ్మితోన్‌= సంప్రీతితో; లెమ్ము= లేచి రమ్ము; రథము+ఎక్కుము= తేరుపై ఎక్కుము. 


తాత్పర్యం: అని (ద్రౌపది చెప్పింది. జయ(దద్రథుడు ఈ విధంగా బదులు పలికాడు. 'పద్మాలవంటి కన్నులు కల 
ద్రౌపదీ! నీవు మాకు చేయదలచిన అతిథిమర్యాదలు అన్నిటిని పొందాను. ఏలోపం రాలేదు. కాని, మన్మథుడి 
మంత్రబాణాలచేత నాహృదయం తూట్లు పడింది. ఇంక నీవు నన్ను ధన్యుడిని చేయాలి. ఇక మారుమాట చెప్పక 
సమ్మతించి దయచేసి లేచిరమ్ము. ప్రీతితో రథాన్ని ఎక్కుము. 
మ. ధరణీరాజ్యము గోలుపోయి ఘనకాంతారస్థలీవాసులై 

సరివా రెల్లను నవ్వ గుత్సితదశాసంప్రాప్తిమై నున్నము 

ప్కరులం బార్జుల( గొల్టినం గలదె సౌఖ్యం? బెంతయున్‌ బేలవై 

తరవిందానన! శ్రీవహీనులం గరం బర్థింతురే కామినుల్‌? 165 
ప్రతిపదార్థం: అరవింద+ఆనన!= పద్మమువంటి మొగం కలదానా, ఓ (ద్రౌపదీ! ధరణీ, రాజ్యము= భూ (ప్రభుత్వాన్ని; 
కోలుపోయి= పోగొట్టుకొని; ఘన, కాంతార, స్థలీ, వాసులు+ఐ= గొప్ప అరణ్య(ప్రదేశంలో నివసించేవారై; సరివారు= తోడివారు; 
ఎల్లను= అందరును; నవ్వన్‌= వెక్కిరించగా; కుత్సిత, దశా, సంప్రాప్తిమైన్‌= చెడుకాలం దాపరించటంచేత; ఉన్న= జీవిస్తున్న; 
ముష్కరులన్‌= దీనులను; పార్టులన్‌= కుంతీపుత్రులైన పాండవులను; కొల్చినన్‌= సేవిస్తే; సౌఖ్యంబు= సుఖం; కలదు+ఎ= 
లభిస్తుందా (లభించదుసుమా); ఎంతయున్‌= ఎంతగానో; బేలవు+ఐతి(వి= తెలివిలేనిదానివి అయినావు; కామినుల్‌= ఆడువారు; 
శ్రీవిహీనులన్‌= ధనం లేని వారిని; కరంబు= మిక్కుటంగా; అర్థింతురు+ఏ= కోరుకొంటారా (కోరరుగదా). 


తాత్పర్యం: పద్మంవంటి మొగం కల సుందరీ! (ద్రౌపదీ! రాజ్యాన్ని పోగొట్టుకొని, తోడివారలు అందరు వెక్కిరిస్తూ 
ఉండగా అడవులలో ఇడుమల పొందుతున్నవారుకదా పాండవులు. అట్టి దీనులను సేవించటం నీతెలివితక్కువ 
తనం సుమా! దానివలన నీకు సుఖమేమీ కలుగదు. ధనం లేని దరిద్రులను ఆడవారు కోరుకొనరుకదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం 


ఆ. చిగురుబోండి! నిఖిలసింధుసౌవీరభూ | వలయరాజ్యగౌరవంబుతోన 

నన్ను నేలికొని మనఃప్రియభోగైక | యోగ్య వగుము ; విడువు మొండుదల(పు'. 166 
ప్రతిపదార్థం: చిగురుబోండి!= తలిరుటాకువలె సుకుమారమైన దేహం కలదానా! (ద్రౌపదీ!; నిఖిల, సింధు, సౌవీర, భూ, వలయ, 
రాజ్య గౌరవంబుతోన్‌+అ= సమస్తమైన సింధు సౌవీరదేశాలకు చెందిన భూమండల (ప్రభుత్వ మహిమతో సంపూర్ణంగా కూడి; 
నన్నున్‌= నన్ను (జయ।ద్రథుడిని); ఏలికొని= వలచి పరిపాలించి; మనస్‌+ప్రియ, భోగ+ఏక, యోగ్యవు+అగుము= చిత్తానికి 
ఇంపైన సౌఖ్యం అనుభవించటానికి తగినదానివి కమ్ము; ఒండు తలషపున్‌= వేరొక ఊహను; విడువుము= వదలిపెట్టుము. 


తాత్పర్యం: తలిరుటాకులవంటి సౌకుమార్యంతో ఇంపెసలారే శరీరం కల (ద్రౌపదీ! నేను సమస్తమైన సింధు 
సౌవీరరాజ్యాలను ఏలుకొనే మహారాజును; నన్ను నీవు ఏలుకొనుము; మనస్సుకు ఆనందాన్ని చేకూర్చే భోగాలను 
అన్నింటిని హాయిగా అనుభవించుము. వేరే ఊహ వదలిపెట్టుము.” 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1001 


వ. అనినం బాంచాలి ప్రకంపితచిత్త యగు చు(గొండొక దొలంగి, వానిదెస ననాదరదృష్టిం జూచుచు. దనపతుల 

రాకయ కోరుచుం బ్రతివాక్యంబుల. గొంతకాలక్షేపంబు సేయుటకై వాని కి ట్లనియె. 167 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (జయ(ద్రథుడు) చెప్పగా; పాంచాలి= (ద్రౌపది; కొండొక, తొలంగి= ఇంచుక తప్పుకొని; (ప్ర, 
కంపిత, చిత్త+అగుచున్‌= మిక్కిలి వణకునట్టి మనస్సు కలిగినట్టిదై; వానిదెసన్‌= ఆ జయ॥ద్రథుడివైపు; అనాదర, దృష్టిన్‌= 
గౌరవం లేని చూపుతో; చూచుచున్‌= అరయుచు; తన, పతుల= తన భర్తల; రాక+అ= రావటాన్నిమా(త్రమే; కోరుచున్‌= 
వాంఛిస్తూ; (ప్రతివాక్యంబులన్‌= సమాధానపూర్వకాలయిన మాటలచేత; కొంత= కొంతమేర; కాలక్షేపంబు+చేయుటకై= 
కాలంగడపటంకొరకై; వానికిన్‌ జయ।ద్రథుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: జయ(ద్రభుడిమాటలకు భయపడి (ద్రౌపది హృదయం కంపించింది. ఆమె కొంతతొలగి దూరంగా జరిగి 
నిలబడింది. ఆతడివైపు గౌరవంలేని చూడ్కులు నిగుడించింది. మనస్సులో తన భర్తలు ఎప్పుడు వస్తారా అని 
ఎదురుతెన్నులు చూడసాగింది. వారు వచ్చేవరకు, సమాధానం చేప్పేమిషతో కొంతసేపు కాలం గడపటానికి సంకల్పించి, 
ద్రౌపది జయ(ద్రథుడితో ఇట్లా పలికింది. 
తే. 'తలంపం బాండవధార్తరాస్తులకుం జెలియ । లైన యా దుస్సలకుం బతి వనఘ! నీవు; 

నాకు దోయబుట్టువవు గావె? నీకు6 జనునె । పాడి దప్పిన మాటలు నలుక నిచట? 168 
ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా!; తలంపన్‌= ఆలోచించగా; పాండవ, ధార్తరాష్టులకున్‌= పాండునందనులకున్నూ, 
ధృతరాష్ట్రనందనులకున్నూ; చెలియలు= సహోదరి; ఐన= అయినట్టి; ఆ దుస్సలకున్‌= ఆ దుస్ఫలకు (దుస్సల ధృతరాష్ట్రుడి 
కూతురు); నీవు= జయద్రథా! నీవు; పతివి= భర్తవు; నాకున్‌= నాకు; తోన్‌+పుట్టువవు+కావె= సహోదరుడవే కావా?; 
పాడి+తప్పిన= న్యాయాన్ని అతిక్రమించిన మాటలు; ఇచటన్‌= ఈచోట; పలుకన్‌= మాటలాడటం; నీకున్‌; చనునె?= 


తగునా? 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడికూతురు దుస్సల పాండునందనులకున్నూ, ధృతరాష్ట్రుడి కుమారులకున్నూ వరుసనుబట్టి 
ఆలోచించగా సోదరియే కదా! ఆమెకు నీవు భర్తవు. కాబట్టి నీవు నాకు సహోదరుడవే జౌతావు. ఇప్పుడు ఇక్కడ 
నీవు ఈ విధంగా న్యాయాన్ని అతిక్రమించిన మాటలు పలకటం తగునా? 
క. నయమును ధర్మము గల య । న్వయమున జనియించినాండ; వక్కట! ధర్మ 

క్రియ యెటు(గంగా వలదె? యు | భయలోకవిరుద్ద మైన పథ మేమిటికిన్‌? 169 
ప్రతిపదార్థం: నయమును= నీతియున్నూ; ధర్మము= న్యాయమున్నూ; కల= ఉన్న; అన్వయమునన్‌= వంశంలో; జనియించినాం 
డవు= పుట్టావు; అక్కట!= అయ్యో!; ధర్మక్రియ= ధర్మపుతీరు; ఎణుగంగాన్‌వలదె= తెలియవద్దా?; ఉభయ, లోక, విరుద్దము+ఐన= 
రెండులోకాలకు వ్యతిరేకం అయిన (ఇహం+పరం= ఉభయలోకాలు); పథము= మార్గం; ఏమిటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: నీవు నీతి ధర్మం ఉన్న వంశంలో పుట్టినవాడవు. అయ్యో! ధర్మాన్ని ఏవిధంగా అనుష్టించవలెనో నీవు 
తెలిసికొనవద్దా? ఇహపరాలకు వ్యతిరేక మైన ఈ మార్గంలో పోవటం ఎందుకు?” 
విశేషం: 1. నీతి” - ఈలోకానికి, అంటే ఇహలోకానికి సంబంధించింది. లోకసం గ్రహార్థం ఏర్పడింది నీతి. ఇక - “ధర్మం” 


పరలోకానికి, మరణానంతరం జీవుడు వెళ్ళే లోకానికి సంబంధించింది. ఇహపరాలకు - ఉభయలోకాలకు సమన్వయం 
సాధించటమే మానవజన్మకు పరమార్థం అని మహాభారతసందే శం. 


10s శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనిన నద్దురాత్ముండు దరస్మితాననుం డగుచు ని ట్లనియె. 170 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రౌపది అట్టా చెప్పగా; ఆ+దుర్‌+ఆత్ముండు= ఆ చెడుబుద్ది గలవాడు (సైంధవుడు); దర, 
స్మిత+ఆననుండు+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన ముఖం కలవాడవుతూ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అని అనగా ఆ దుర్మార్గుడు చిరునవ్వుతో వికసించిన మొగం కలవాడౌతూ ఇట్టా అన్నాడు. 


క. “వనజాక్షి! రాజధర్మము । వినవే యెన్న(డును మనుజవిభులకు. బ్రమదా 
జనులయెడ వావి వెదకం | జనదు; వలసినట్ల వేడ్క సలుపంగ. జెల్లున్‌. 171 


ప్రతిపదార్థం: వనజ+అక్షి!= పద్మాలవంటి కన్నులు కలదానా- ద్రౌపదీ! రాజధర్మము= (ప్రభువుల ధర్మం; వినవే= ఆలకించవా; 
ఎన్నండును= ఎప్పుడును; మనుజవిభులకున్‌= రాజులకు; (ప్రమదాజనుల+ఎడన్‌= ఆడువారి యెడల; వావి= వరుస; 
వెదకన్‌+చనదు= అన్వేషించరాదు; వలసినట్ల= కావలసిన రీతిగా; వేడ్క= వినోదం; సలుప(గన్‌= ఆచరించగా; చెల్టున్‌= 
తగును. 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు కల (ద్రౌపదీ! సాధారణమనుజధర్మం వేరు, రాజధర్మం వేరు సుమా! రాజులకు 
స్వేచ్చ ఉన్నది. రాజులు ఆడువారియెడల బంధుత్వంలోనితారతమ్యాలను వావి వరుసలను అన్వేషించ నవసరం 
లేదు. అవసరమయిన పట్టులలో యథేచ్చగా వినోదం సలుపవచ్చు. 


క విను మదియుగాక జగమున । వనితారత్నంబు లెల్లవారికి భోగం 
బునయెడ సాధారణము; లొ । కనిధన మని గరుసు గలదె కరినిభగమనా! 172 


ప్రతిపదార్థం: కరి, నిభ, గమనా!= ఏనుగుతో సాటి అయిన నడక కలదానా, (ద్రౌపదీ!; వినుము= ఆలకించుము; అదియున్‌+కాక= 
మజియును; జగమునన్‌= లోకంలో; వనితా, రత్నంబులు= అన్నులమిన్నలు; ఎల్లవారికిన్‌= అందరికిని; భోగంబున+ఎడన్‌= 
అనుభవించటంలో; సాధారణములు= అందరికీచెందే వారు; ఒకని ధనము+అని= ప్రత్యేకం ఒకడి సొత్తు అని; గరుసు+కలదె= 
మర్యాద ఉన్నదా? (లేదు). 


తాత్పర్యం: ఏనుగు వలె మందగంభీరంగా నడిచేదానా, (ద్రౌపదీ! ఆలకింపుము. ఒకవిశేష విధి ఉన్నది. లోకంలో 
అన్నులమిన్నలు అందరు అనుభవించదగిన వారలే గాని ప్రత్యేకంగా ఒకరి సొత్తు అని చెప్పరాదు. అసలు 
ఆడువారు ఒకరికి మాత్రమే చెందిన సొత్తు అనటానికి ఏదైన హద్దు ఉన్నదా? లేదు కదా.” 


విశేషం: ఉ.వి. ఆంధ్రమహాభారత సంశోధిత (ప్రతిలో “ఒకని ధనమని గురుతుగలదె' అనే పాఠం స్వీకరించబడింది. పెక్కు 
ప్రతులలో 'గురుతు'కు బదులు 'గరుసు' అనే పాఠాంతరం ఉన్నట్టు అధస్ఫూచికలో తెల్పబడింది. గరుసు అంటే మర్యాద. 
గురుతు అనేపదంలో శకటరేఫం ఉండాలి. అప్పుడా పదానికి ఈ వస్తువు ఫలానివారిది అని తెలిపే ఒక గుర్తు అనే అర్థం 
ఏర్పడుతుంది. డబ్బు సంచీలకు లక్కగుర్తులు వేసి పేర్టు వ్రాసిపెట్టటం లోకంలో పరిపాటి. అట్లాగే స్త్రీ అనే ధనానికి ప్రత్యేకించి 
ఫలానివారికి చెందుతుందనే లక్కగుర్తులవంటి, లేదా నామ పత్రాలవంటి భౌతికమైన గుర్తులుంటాయా? అనే భావం 
ఏర్పడుతుంది. దీనికంటె పెక్కుప్రతులలో ఉన్న 'గరుసు'= మర్యాద - అనే పాఠమే జొచిత్యవంతంగా ఉంటుందని భావించి 
ఈ (ప్రతిలో పాఠంగా (గ్రహించటమైనది. గురుదు, గురుసు- అనే పాఠాంతరాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటె 'గరుసు” 
పాఠం సముచితం (సంపా 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1003 


వ. అనిననయ్యంగన క్రోధకలుషితాంతరంగయై 'యిప్పాపాత్ముండు ప్రియ వచనంబులం బోవండు; 
బెట్టిదంబులం గాని చక్కంబడం డని తలంచి యిట్లనియె. 173 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (జయ(ద్రథుడు) చెప్పగా; ఆ+అంగన= ద్రౌపది; (క్రోధ, కలుషిత+అంతరంగ+ఐ= కోపంచేత 
కలతచెందిన చిత్తం కలదిఅయి; ఈ+పాప+ఆత్ముండు= ఈ దురాత్ముడు; ప్రియవచనంబులన్‌= మంచి మాటలతో; 
పోవండు= పోడు; బెట్టిదంబులన్‌+కాని= కరకు మాటలతోకాని; చక్కంబడండు= దారికిరాడు (సరిపడడు); అని; తలంచి= 
భావించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: అని జయద్రథుడు పలికాడు. ఆ మాటలు వినిన (ద్రౌపది కోపంచేత కలతపడిన మనస్సు కలదై, “ఈ 
దుష్టుడు మంచిమాటలతో దారికి రాడు. ఈతడిపట్ల కఠినత్వం చూపక తప్పదు” అని ఆలోచించి ఈ విధంగా 
చెప్పింది. 


ద్రౌపది సైంధవునితో నిష్టురోక్తులు నలుకుట (సం. 3-252-1) 


చ. “ప్రకటితశౌర్యసారుల నభగ్నపరాక్రను నిర్దితాహెత 
ప్రకరుల( బాండునందనుల. బాండుయశస్కుల నాత్మలో. దలం 
పక నను ధిక్కరించెదు నృపాలకులాధమ! నీదుగర్వదు 
ర్వికసన మింత బోదు; తుది వ్రేంగగు6 దక్కును దుష్ప్రలాపముల్‌. 174 


ప్రతిపదార్థం: నృపాల, కుల+అధమ!= రాజుల వంశంలో పుట్టిన నీచుడా, ఓ జయ(ద్రథా!; ప్రకటితశౌర్యసారులన్‌= వెల్లడిచేయబడిన 
పరాక్రమం యొక్క నిగ్గు కలవారిని అనగా తమపరా(క్రమాలను బుజువు చేసికొన్నవారిని; అభగ్నపరా(క్రమ, నిర్జిత+అహిత, 
ప్రకరులన్‌= మొక్కవోని (తమ) శౌర్యంచేత జయించబడిన శత్రుసమూహాలు కలవారిని; పాండు యశస్కులన్‌= తెల్లని కీర్తి 
కలవారిని; పాండు నందనులన్‌= పాండురాజు కొడుకులను; ఆత్మలోన్‌= మనస్సులో; తలంపక= స్మరించక; ననున్‌= నన్ను; 
ధిక్కరించెదు= అవమానిస్తున్నావు; నీదు= నీయొక్క; గర్వదుర్వికసనము= నీ అహంకారపు చెడువిజృంభణం; ఇంతన్‌= 
ఇంతటితో; పోదు= ఆగదు. తుదిన్‌= చివరకు; (వ్రేగు+అగున్‌= భరింపజాలనిది జౌతుంది, దుష్పలితాన్ని ఇస్తుంది; 
దుష్రులాపముల్‌= చెడ్డవైనవి అహంకార పూరితాలైనవి అయిన మాటలు; తక్కుము= మానుము. 


తాత్సర్యం: రాజులవంశంలో జన్మించిన ఓ నీచుడా, జయ।॥ద్రథా! పాండవులు గొప్పపరాక్రమవంతు లైన సంగతి 
ప్రపంచానికి ఈవరకే బుజువైన విషయం. మొక్కవోని శౌర్యంతో పాండవులు శృత్రుసమూహాలను నిర్జించి ఉన్నారు. 
నిష్కళంకయశస్సును ఆర్జించిన పాండవులను లెక్కచేయక నీవు నన్ను అవమానిస్తున్నావు. ఇక నీ అహంకార 
పూరిత మైన (ప్రేలాపన కట్టిపెట్టుము. ఇంతటితో ఆగకపోతే చివరకు నీవు దుర్భరమైన ఫలితాన్ని చవిచూడవలసి 
వస్తుంది. 
మ. హిమవత్సాదవనాంతకేలిరతిమై నేపారి కోపారుణ 

క్రమనేత్రాంచలమై ప్రభూతమదరేఖం బైన గంధద్విపేం 

ద్రము డాయం జని సిళ్లు సూపుట సుమీ ధర్మాత్ము నత్యుగ్రని 

క్రముం గౌంతేయవరిష్టు నీవు దొడరంగా6 జూచు టూహింపంగన్‌. 175 


iol శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మ+ఆత్మున్‌= ధర్మాన్ని ఆచరించేవాడిని; అతి+ఉ(గ్ర, విక్రమున్‌= మిక్కిలి భయంకర మైన శౌర్యం 
కలవాడిని; కౌంతేయ వరిష్టున్‌= కుంతీకుమారులలో (శ్రేష్టుడిని- ధర్మరాజును; నీవు= నీవు; తొడరంగాన్‌+చూచుట= ఎదిరించ 
తలపోయటం; ఊహింప(గన్‌= ఆలోచించగా; హిమవత్‌+పాద, వన+అంత, కేలి, రతిమైన్‌= హిమాలయాల అడుగుల 
సమీపంలో కల అరణ్యంమధ్య వినోద విహారంలో నిమగ్నమై; ఏపారి= అతిశయించి; కోప+అరుణ, నేత్ర+అంచలము+ఐ= 
క్రోధం వలన ఎ(ర్రవారిన కనుగొలకులు కలది అయి; ప్రభూత, మద రేఖంబు+ఐన= అధికమైన గర్వచ్చాయ కలది అయిన; 
గంధద్విప+ఇం[ద్రమున్‌= మదించిన గొప్ప ఏనుగును; డాయన్‌+చని= సమీపించి; సిళ్టు+చూపుట, సుమీ= ఏనుగును పొడిచే 
అంకుశాన్ని (ప్రదర్శించటం సుమా. 


తాత్పర్యం: హిమాలయపర్వతసానువులందు మధ్యగా ఉన్న అరణ్యాలలో వినోదిస్తూ, (క్రోధంచేత ఎ(ర్రనైన 
కనుచూపులతో విహరించే మత్తేభాన్ని సమీపించి, అంకుశం చూపించటం ఎటువంటిదో, కుంతీకుమారులలో 
(శ్రేష్టుడు, ధర్మాత్ముడు, మిక్కిలి భయంకర మైన పరాక్రమం కలిగినవాడైన యుధిస్టిరుడిని నీవు ఎదిరంచబూనటం 
అటువంటిదే సుమా! జాగ్రత్త 


విశేషం: మదించిన ఏనుగును సమీపించి ఎవరైనా అంకుశాన్ని చూపితే అది అతడిని వధిస్తుంది. అట్లాగే జయ।ద్రథుడు 
ద్రౌపదిని కోరి ధర్మజుడితో వైరం కొని తెచ్చుకొన్నట్టే. అంకుశాన్ని సహించని మదేభంవలెనే ధర్మరాజు తన నవమానించే 
జయద్రథుడిని బ్రతుకనీయడని ఇందులో హెచ్చరిక. పాండవులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క బలిష్టమైన వనజంతువుతో పోల్చి 
చెప్పటం ఇందులోని అలంకార సార్థక్యం. అలం: రూపకం. 


ఉ. శాతనఖాగ్రఖండిత లసన్మదకుంజర కుంభముక్త ము 
కాతతశైలకందర గుహాంతర సుప్త మృగేంద్రకేసర 
వ్రాతము వేడ్క సూంచికొన వారక చేరుటగాదె క్రోధని 
ర్థాతమహోగ్రు భీము జెనకం దలపోయుట నీకు నెమ్మెయిన్‌. 176 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు (ఓజయద్రథా! నీకు); ఏ+మెయిన్‌= ఏ విధంగా అయినను; (క్రోధ, నిర్భాత, మహా+ఉగ్రున్‌= 
కోపముచే పిడుగులపాటువలె మిక్కిలి భయంకరుడు అయిన; భీమున్‌= భీముడిని; చెనకన్‌= ఎదిరించటానికి; తలపోయుట= 
ఆలోచించటం; శాత, నఖ+అ(గ్ర; ఖండిత, లసత్‌+మద, కుంజర, కుంభ, ముక్త, ముక్తా+ఆతత, శైల, కందర, గుహా+అంతర, 
సుప్త, మృగ+ఇం(ద్ర, కేసర, వ్రాతమున్‌= వాడియెన గోళ్లకొనల భాగాలచేత ముక్కలు చేయబడినవై ప్రకాశించే మదపుటేనుగుల 
కుంభస్తలాలనుండి జారిన ముత్యాలచేత విరివి అయిన కొండకనుమలలోని గుహలమధ్యలో నిద్రించే సింహంయొక్క 
జూలులోని వెండ్రుకలగుంపును; వేడ్కన్‌= వినోదం కొరకు; ఊంభికొనన్‌= ఊగించటానికి; వారక= ఆగక; చేరుట+కాదె= 
చొరబడటంకాదా. 


తాత్సర్యం: ఓ జయధద్రథా! నీవు భీమసేనుడిని ఎదిరించబూనటం ఏవిధంగా చూచినా కూడని పని. కోపంతో 
వాడిఅయిన గోళ్లకొనలతో మదించిన ఏనుగుల కుంభస్థలాలనుండి వెలువడిన ముత్యాలతో విరివి అయిన 
కొండకనులమధ్య నున్న గుహలలో నిదురించే సింహంయొక్క జూలులోని వెంట్రుకలను పట్టి ఊగించటానికి చేసే 
సాహసంవంటిదే సుమా. జాగ్రత్త. కాబట్టి ఇట్టి సాహసానికి ఒడిగట్టకు. నీకు చేటు మూడుతుంది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1005 


విశేషం: ధర్మరాజును మదేభమని చెప్పి భీమసేనుడిని సింహమని పేర్కొనటం విశేషం. నిద్రిస్తున్న సింహం జూలును 
వినోదంకోసం లాగినా అది ప్రాణాంతకమే అవుతుంది. (ద్రౌపదిని కోరటం భీమసింహపుజూలును లాగటంవంటిది. 
మదేభకుంభస్థలాలను (బ్రద్దలు చేసిన భీమసింహానికి జూలులాగే (ఎలుకవంటి బలహీనుల) ప్రయత్నం కోపకారణ మౌతుందని 
'హెచ్చిరిక. అలం. రూపకం 


మ. చలజిహ్వాగ్రవిలీఢవిస్పురిత దంష్రాభీషణం బైన బె 
బ్బులిం గోలం గొని వ్రేసి త్రోసి తొలంగం బోవచ్చినన్‌ వచ్చు గా 
క లసత్ర్మూరశరాగ్నిదుస్సహుని నగ్గాండీవి నల్గించి యె 
వ్వలనన్‌ మానధనాఢ్యులై బ్రతికిపోవన్‌ వచ్చునే యేరికిన్‌. 177 


ప్రతిపదార్థం: చల, జిహ్వా+అ(గ, విలీఢ, విస్సురిత, దం|ష్టా+భీషణంబు+ఐన= కదలే నాలుకకొనచేత నాకబడుతూ బాగా 
కనిపించే కోరపండ్లచేత భయంకరమైన; బెబ్బులిన్‌= పెద్దపులిని; కోలన్‌+కొని= కర్ర చేత బూని; (్రేసి= కొట్టి; (త్రోసి= నెట్టి; 
తొలంగన్‌= (ప్రక్కకు తప్పుకొని; పోవచ్చినన్‌+వచ్చున్‌+కాక= వెడలి పోవచ్చు నేమో కాని; లసత్‌+(క్రూర, శర+అగ్ని, దుః 
+సహునిన్‌= నొప్పించేవి అయిన బాణాలనే నిప్పులు విరజిమ్మటంచేత భరించలేని వాడిని; ఆ+గాండీవిన్‌= గాండీవం అనే 
విల్లు ధరించే అర్జునుడిని; అల్గించి= కోపించేటట్లు చేసి; ఏ+వలనన్‌= ఏరీతిగా నైనను; ఏరికిన్‌= ఎవరికైనను; మానధన+ఆఢ్యులు+ 
ఐ= మానం అనే ధనం కలవారై, చిత్తాన్నత్యం కలవారై; (బ్రతికి= జీవించి; పోవన్‌+వచ్చునే= పోవటానికి వీలు కలదా? (బ్రదికి 
తప్పించుకొని పోవటానికి వీలులేదు). 


తాత్సర్యం: గాండీవం అనే గొప్ప విల్లును ధరించే వాడు అర్జునుడు. అతడికి కోపం తెప్పించేవారు చావు 

తప్పించుకొని (బ్రదికి బట్టకట్టటం సాధ్యంకాదు. నాలుక కొన కదుపుచు నోరు తెరచి కోరపళ్ళతో భయంకరంగా 

మీదికి ఉరికే పెద్దపులిని చేతికజ్జతో కొట్టి ప్రక్కకు నెట్టి; తప్పించుకొని పోవచ్చునేమో కాని క్రూరమైన బాణాలనే 
లు సప్త! అ యు [ప 

అగ్ని గుప్పించే అర్జ్హునుడిబారినుండి ఎవరు తప్పించుకొని పోగలరు? మాన ప్రాణాలను ఎవరు రక్షించుకోగలరు? 


విశేషం: అర్జునుడిని బెబ్బులితో పోల్చటం సార్ధకం. అవమానిస్తే పగపట్టి ప్రాణం తీసే క్రూరమృగం బెబ్బులి. (ద్రౌపదిని 
కామించి అర్జునుడి బారి నుండి తప్పించుకొనటం జయ(ద్రథునికి అసాధ్యమని ఇందులో హెచ్చరిక! 


ఉ. బోరన విస్పులింగములు వొడ్మ(గ నుగ్రవిషంబు గ్రక్కుచుం 
గ్రూరవిచేష్టనాలుకలు గ్రోయు మహోరగరాజయుగ్మముం 
జేరి పదాహతిం గినియం జేయ( దలంచుట గా నెటుంగు దు 
ర్వారులు మాద్రిపుత్తుల కవజ్ఞ యొనర్ప( దలంచు టేర్పడన్‌. 178 


ప్రతిపదార్థం: దుర్వారులు= అడ్డగించటానికి సాధ్యంకానివారు; అగు మా(ది వుత్రులకున్‌= మాద్రికొడుకులకు, 
(నకులసహదేవులకు); అవజ్ఞ= అవమానం; ఒనర్పన్‌= చేయటానికి; తలంచుట= ఆలోచించటం; బోరనన్‌= శీఘ్రంగా; 
విస్సులింగములు= నిప్పురవ్వలు; పొడ్మంగన్‌= పుట్టగా; ఉగ్ర, విషంబు= భయంకర మైన గరళాన్ని; (క్రక్కుచున్‌= బయటికి 
వదులుతూ; క్రూర, విచేష్టన్‌= నొవ్వజేసే వ్యాపారంచేత; నాలుకలు= జిహ్వాలు; (క్రోయు= విషమంగా చాయ; మహా+ఉరగ, 
రాజ, యుగ్మమున్‌= మిక్కిలి గొప్ప వైన పాములజంటను; చేరి= సమీపించి; పద+ఆహతిన్‌= పదాల తాకిడిచేత; కినియన్‌+చేయన్‌= 
కోపగింప చేయాలని; తలంచుట+కాన్‌= ఆలోచించటంవలె; ఏర్పడన్‌= సుస్పష్టంగా; ఎజుంగు= తెలిసికొనుము. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వారించశక్యంగాని పరా(క్రమం కలిగిన నకులసహదేవులకు అవమానం చేయటానికి ఆలోచించటం 
ఎటువంటిదో సుస్పష్టంగా తెలిసికొనుము. శీఘ్రంగా అగ్నికణాలను వ్యాపింపజేస్తూ భయంకరమైన గరళాన్ని కుతూ 
కాటువేయటానికై నాలుకలు చాస్తూ మీదకు ఉరికే గొప్పపాములజంటను పాదాలతో (త్రొక్కి కోపింపచేయటం 
వంటిదే. జాగ్రత్త సుమా. 


నిశేషం: నకుల సహదేవులు కవలలు కాబట్టి భయంకర విషసర్సాలజంటగా పోల్చటం సార్థకం. అలం: ఉపమ. 


ఉ. ఆలములోన వీ(క నమరాసురకోటికి నైన దుర్ణయుల్‌ 

వాలినవీరు లవ్విభులు; వారికి నెగ్గొనరించి పోయి పా 

తాళము సొచ్చి డా(గినను దప్పదు మృత్యువు నీకు నక్కటా! 

కాలము నిండె; నీవశము గాదు విధాత్యని చెయ్రి త్రోవ(గన్‌. 179 
ప్రతిపదార్థం: ఆ+విభులు= ఆ రాజులు- పాండవులు; ఆలములోనన్‌= యుద్దంలో; వీ(కన్‌= పరాక్రమంలో; అమర+అసుర, 
కోటికిన్‌+ఐనన్‌= దేవతల, రాక్షసుల సమూహాలకైనా; దుర్ణయుల్‌= జయింప శక్యం కానివారు; వాలిన, వీరులు= గడిదేరిన 
పరాక్రమం కలవారు; వారికిన్‌= వారలకు (ఆ పాండవులకు); ఎగ్గు+ఒనరించి= కీడు చేసి; పోయి= వెడలి; పాతాళము+చొచ్చి= 
భూమికి (క్రిందనున్న లోకం చేరి; డాగినను= దాగినప్పటికి; మృత్యువు= మరణం; తప్పదు; అక్కటా!= అయ్యో! ఎంత చేటు 
వచ్చింది; నీకున్‌= నీకు (ఓ జయటద్రథా); కాలము నిండెన్‌= ఆయువు తీరింది; విధాతృనిచెయ్రి= (బ్రహ్మదేవుడి చేష్ట త్రోవం 
గన్‌= తప్పించగా; నీవశము+కాదు= నీకు సాధ్యం కాదు. 


తాత్సర్యం: ఓ జయ(ద్రథా! నీకు ఆయువు తీరింది. నీకింక చావు తప్పదు. ఈ విధివిపరిపాకాన్ని తప్పించుకొనటం 
నీకు సాధ్యంకాదు. నీవు పాతాళలోకంలో చేరి దాగినా నీవు మరణించటం తథ్యం. యుద్దంలో పరాక్రమంలో 
పాండవులు రాక్షసులకు కాని, వేల్పులకు కాని జయించ నలవిగాని గొప్పవీరులు. వారికి కీడు తలపెట్టటం 
అవివేకం. జా(గత్త, 
క. తేలును గర్కటియును దెగు । కాలమునకు జూలుదాల్టుగతి. బార్టుల యి 

ల్లాల నయిన నాదెస దు । శృీలు(డవై తిది వినాశచిహ్నము గాదే! | 180 
ప్రతిపదార్థం: తేలును= వృశ్చికమున్నూ; కర్కటియును= ఎండ్రియున్నూ; తెగు, కాలమునకున్‌= చనిపోయే సమయానికి; 
చూలు= గర్భం; తాల్చు= ధరించే; గతిన్‌= రీతిగా; పార్టుల+ఇల్లాలన్‌+ అయిన= పాండవుల భార్యను అయిన; నాదెసన్‌= 


నాయెడ; దుళ్ళీలుండవు= చెడు నడవడిక కలవాడవు; ఐతి(వి= అయినావు; ఇది= ఇది (నాయెడ చెడునడవడిక కలవాడవు 
కావటం); వినాశ, చిహ్నము= నాశనాన్ని దెలిపేగుర్తు; కాదే?= కాదా? 


తాత్పర్యం: తేలు, ఎండ్రి, ఆయువు తీరిన సమయాననే గర్భం ధరిస్తాయి. ఆ రీతిగా నీకు ఆయువు ముగిసే 
కాలం దాపురించటం చేతనే పాండవుల ధర్మపత్నినైన నాయెడ చెడుస్వభావం (ప్రదర్శించావు. ఇది నీ వినాశ 
కాలానికి చిహ్నం.” 


విశేషం: 1. అలం: ఉపమ. 2. తేలు, ఎండ్రి గర్భము ధరించి చూలునిండిన పిమ్మట పిల్లలు తల్లి దేహాన్ని చీల్చి బయటకు 
వస్తాయి. మహాభారతం జీవశాస్రవిషయమై ప్రదర్శించిన నిశితదృష్టికి ఈపద్యం నిదర్శనప్రాయం. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 


1007 
వ. అనిన జయధ్రథుండు నవ్వుచు నవ్వెలంది కి ట్లనియె. 181 
తాత్సర్యం: అనగా, సైంధవుడు నవ్వుతూ (ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 
ఉ. 'వారిజనేత్ర! పాండుసుతవర్గము నేం డి(ట మాకు వింతయే? 
భీరుల. బోలె నేల వెజపించెదు మాటల మము? వింటె! సౌ 
వీరకులప్రసూతులము వీరుల మే; మితర క్షితీశ సా 
ధారణబుద్ది సేయకు ముదాత్తచరిత్రుల మైన మాదెసన్‌. 182 


ప్రతిపదార్థం: వారిజనేత్ర!= పద్మాలవంటి కన్నులు కలదానా (ద్రౌపదీ!; పాండు, సుత, వర్గము= పాండురాజు కొడుకుల 
సముదాయం; నేండు= ఈరోజున; ఇట= ఇచ్చట; మాకున్‌; వింత+ఏ= అచ్చెరువు గాదు సుమా; మమ్మున్‌= మమ్మల్ని; 
భీరులన్‌+పోలెన్‌= పిరికివారిని వలె; మాటలన్‌= వట్టి బడాయి మాటలతో; ఏల= ఎందుకు; వెజపించెదు= భయపెట్టుతున్నావు; 
వింటె= ఆలకింపుము; సౌవీరకుల (ప్రసూతులము= సౌవీరులవంశంలో జన్మించిన వారలం; ఏము, వీరులము= మేం 
పరా(క్రమవంతులం; ఉదాత్త చరిత్రులము+ఐన= గొప్ప స్వభావం కలవారము అయిన; మా+దెసన్‌= మాపట్ట ఇతర, క్షితి+-ఈశ, 
సాధారణబుద్ది+చేయకుము= పెర రాజులతో సామ్యాన్ని తెచ్చే ఆలోచన చేయకుము. 


తాత్పర్యం: 'ఓద్రాపదీ! పద్మాలవంటి కన్నులుగల సుందరీ! పాండవుల సంగతి మాకు చిరకాలంనుండి బాగా 
తెలుసు. ఇప్పుడు ఇచట నీవు వారి పరా[క్రమాతిశయాలనుగూర్చ్భి అతిశయోక్తులతో అభివర్ణించి మమ్ము భయపెట్ట 
నవసరం లేదు. మేము పిరికిపందలం కాము. సౌవీరులవంశంలో జన్మించిన పరా(క్రమవంతులం. ఇతరరాజులవంటి 
వారముకాము సుమా! గొప్ప స్వభావం కల మమ్ము సామాన్యుల సాటిగా ఎంచకుము. 


వ. వలవని మాటలం దేర్దినం దీరదు; వేగంబ యల్ల కనకరథం బొండె నల్లమహాగజంబు నొండె నెక్కుము; 
బీరంపుమాట లాడక ప్రియవచనంబుల నస్త్మత్ష్రసాదభాజనంబ వగు' మనిన విని యాజ్ఞసేని వాని కిట్లనియె.1 83 


ప్రతిపదార్థం: వలవనిమాటలన్‌= అనవసర మయిన పలుకులతో; తేర్చినన్‌= ఊరడిస్తే; తీరదు= చక్కబడదు; వేగంబు+అ= 
శీఘ్రమే; అల్ల= అదుగో దగ్గరగా ఉన్న; కనకరథంబు+ఒండెన్‌= పసిడితేరు కాని; అల్ల= అదుగో దగ్గరగా ఉన్న; మహా, 
గజంబున్‌,+ఒండెన్‌= గొప్ప ఏనుగును కాని; ఎక్కుము; బీరంపు మాటలు+ఆడక= ఆత్మప్రశంసలతో కూడిన మాటలు 
పలుకక; ప్రియవచనంబులన్‌= మంచి మాటలతో; అస్మత్‌+ప్రసాద, భాజనంబవు+అగుము= నా అనుగ్రహానికి యోగ్యమైనదానవు 
కమ్ము; అనినన్‌= అని జయ(ద్రథుండు చెప్పగా; విని= ఆలకించి; యాజ్ఞసేని= (ద్రౌపది; వానికిన్‌= జయ(ద్రథుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: 'అనవసరమైన మాటలు మాట్లాడి ఊరడింపచూస్తే ఇది చక్కబడే పని కాదు. అదుగో అది నా 
పసిడితేరు. వేగమే దానిని ఎక్కుము. లేదా అల్లదిగో ఆ గొప్పయేనుగు కన్పిస్తున్నదికదా. దానిని ఎక్కుము. 
ఆత్మప్రశంసలు మానుము. మంచిమాటలతో నా అనుగ్రహానికి పాత్రురాలవు కమ్ము” అని జయద్రథుడు పలికిన 
ఆమాటలు విని ద్రౌపది ఇట్లా బదులు పలికింది. 


ఆ. “వీరపత్ని నయ్యు వీరసహోదరి | నయ్యు నీకు జూడ ననదవోలె 
నున్నదాన; నెట్టు లున్నను నాకు నిన్‌ । దెలుప నేల పలుకు తియ్య మేల? 184 


క శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వీరపత్నిన్‌+అయ్యున్‌= పరాక్రమవంతుల భార్యను అయినా; వీరసహోదరిన్‌+అయ్యున్‌= వీరులయొక్క చెల్లెలిని 
అయినప్పటికిన్నీ; నీకున్‌= నీకు (ఓ సైంధవా నీకు); చూడన్‌= చూడగా; అనద+పోలెన్‌= దీనురాలివలె; ఉన్నదానన్‌= ఉన్నాను; 
ఎట్టులు+ఉన్నను= ఏవిధంగా నీకు కనిపిస్తున్నప్పటికి; నాకున్‌= నాకు; నిన్‌+తెలుపన్‌+ఏల= నావిషయాన్ని నీకు నచ్చేటట్టుగా 
తెలుపటం ఎందుకు; పలుకుతియ్యము+ఏల= నీతో ప్రియవచనాలు పలకటమెందుకు? 


తాత్సర్యం: 'ఓజయ[ద్రథా! నేను వీరులయొక్క ధర్మపల్నిని. వీరుల ఇంటి ఆడపడుచును. నీదృష్టిలో నేను దీనురాలినిగా 
కన్సించవచ్చును. నీకు నేను ఏ విధంగానైనా కనిపించవచ్చును. నీకు బోధించవలసిన అవసరం నాకు లేదు. నీతో 
పియముగా నేను పలకవలసింది లేదు. 


చ. అతులితవృష్టి కకయబలావళితో. బటుశంఖఘోష భీ 
షెతభువనత్రయుం డగుచు శీఘ్రతురంగరథాధిరూఢు. డై 
జితదనుజాన్వయుండు యదుసింహుండు వెన్నుడు ముట్టి నిన్‌ బరి 
క్షతబలు( జేయు నాకు దెసగల్లు టెటింగెదు గాక యత్తటిన్‌. 185 


ప్రతిపదార్థం: అ, తులిత, వృష్టి కేకయ, బల+ఆవళితోన్‌= సాటిలేనట్టి వృష్ణుల, కేకయుల సేనల సమూహాలతో; పటు, శంఖ, 
ఘోష, భీషిత, భువన, (త్రయుండు+అగుచున్‌= గొప్పదగు పాంచజన్యమనేశంఖ నాదాలచేత వెరగొందే టట్టు చేయబడిన 
మూడులోకాలు కలవాడు జౌతూ; శీఘ్ర, తురంగ, రథ+అధిరూఢుండు+ఐ= వేగంగా పరుగెత్తగల గుర్రాలను పూన్చిన 
తేరుకలవాడు బౌతూ; బిత, దనుజ+అన్వయుండు= జయించబడిన రాక్షసవంశం కలవాడు; యదు, సింహు(డు= యదువులలో 
సింహంవంటివాడు; వెన్నుండు= శ్రీకృష్ణుడు; నిన్‌= నిన్ను; ముట్టి= తాకి; పరిక్షతబలున్‌+చేయున్‌= బాగా క్షీణించిన శక్తి 
కలవాడినిగా ఒనర్చును; ఆ+తటణీన్‌= ఆ తరుణంలో; నాకున్‌; దెస= దిక్కు; కల్లుట= ఉండటం; ఎటీంగెదు గాక= 
తెలిసికొంటావు సుమా!. 


తాత్సర్యం: సైంధవా! యదుసింహుడైన శ్రీకృష్ణుడు నా సహోదరుడు. సాటిలేని వృష్ణికేకయ సేనాసముహంతో, 
పాంచజన్యమనే తన శంఖధ్వనికి ముల్లోకాలు దద్దరిల్లగా వడిగల గుర్రాలు పూన్చిన రథమెక్కవస్తారు. రాక్షసకుల 
విధ్వంసకుడైన మా అన్న నిన్నెదిర్చి నీబలపౌరుషాలను నిర్మూలించినప్పుడుగాని నాకు దిక్కున్నదో లేదో తెలియ 
గలదు. 


విశేషం: 1. సైంధవుడిని జయించటానికి పాండవులు చాలరా? (ద్రౌపది శ్రీకృష్ణుడిని గూర్చి ఇక్కడ (ప్రసంగించటం. ఎందుకు? 
అనే ప్రశ్న రావచ్చును. [ద్రౌపది - పాండవులు వచ్చేవరకు ఏదో మాటలాడి కొంత కాలక్షేపం చేయవలసి ఉన్నది. ఈ విషయం 
167 సంఖ్యగల గద్యంలో (ద్రౌపదియే స్పష్టంగా వివరించి ఉన్నది. కాలక్షేప వాక్యాలలో కూడా పాండవులకు శ్రీకృష్ణుడి 
అండదండలున్నవన్న వాస్తవాన్ని చెప్పి సైంధవుడిని బెదిరించి అతని దుష్ప్రవర్తనను మాన్సటానికి (ద్రౌపది యత్నించింది. 


సీ. గాండీవరేఖ యాఖండలు చాపంబు । కరణిగాం దద్గుణక్వణము ఘోర 
గర్దగా, నవిరళగంభీరవీరర । సాపూర్ణమై సంతతావలిప్త 
శత్రుప్రతాపోష్ట సమయంబు శమితంబు । గా, మిత్రబర్దికేకారవంబు 
లెసంగంగం దో(తెంచి యింద్రనందన మహా | జలధరం బాయతసాయకోరు 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 


1009 
ఆ. వృష్టి ముంచుటయును వెరంగంది నిలువంగ | నలవిగాక పటిచు నప్పు డైన 
నాత్మదోషవృత్తికై మనంబున వగ । చెదవు గాక! యిపుడు సెప్ప నేల? 186 


ప్రతిపదార్థం: గాండీవ, రేఖ= గాండీవం రూపురేక; అఖండలు, చాపంబు, కరణి+కాన్‌= ఇం(ద్రధనుస్సు మాదిరిగా ఏర్పడగా; 
తత్‌+గుణ, కృణము= ఆ గాండీవంయొక్క అల్లైత్రాడు మోగించగా విన్సించే నాదం; ఘోరగర్జగాన్‌= భయంకరమైన (మేఘ) 
గర్జ్దనగా; అవిరళ, గంభీర, వీర, రస+ఆపూర్లము+ఐ= ఎడతెగనిది, లోతైనది అయిన శౌర్యం అనెడి నీటితో నిండింది అయి; 
సంతత+అవలిప్త, శత్రు, ప్రతాప+ఉష్ణ సమయంబు= ఎల్లప్పుడును గర్వించిన శత్రువులయొక్క పరాక్రమం అనెడి వేడిప్రొద్దు; 
శమితంబు+కాన్‌= తగ్గిపోవగా; మిత్ర, బర్హ్మి కేకా+ఆరవంబులు= స్నేహితులు అనే నెమిళ్ళయొక్క కూతల సవ్వడులు; ఎస 
గంగన్‌= అతిశయించగా; తోంతెంచి= సాక్షాత్కరించి; ఇంద్ర, నందన, మహా, జలధరంబు= ఇంద్రనందనుడు (అర్జునుడు) 
అనే గొప్పమేఘం; ఆయత, సాయక+ఉరు, వృష్టి= ఎడతెగని బాణాలు అనే గొప్పవానలో; ముంచుటయును= మునిగేటట్లుగా 
తడపటంచేత; వెర(గు+అంది= భీతిల్లి; నిలువంగన్‌= నిలబడటానికి; అలవి+కాక= శక్యం కాక; పజఅచునప్తుడు= 
పారిపోయేటప్పుడు; ఐనన్‌= అయినను; ఆత్మ, దోష, వృత్తికిన్‌+ఐ= జరిగిన నీ తప్పుల కొరకై; మనంబునన్‌= చిత్తంలో; 
వగచెదవు+కాక= దుఃఖించగలవుసుమా; ఇపుడు= ఈసమయంలో; చెప్పన్‌+ఏల= చెప్పటం ఎందుకు? 


తాత్సర్యం: నీవు చేసిన తప్పులకు నీవు పశ్చాత్తాపం చెందే తరుణం శీఘ్రంగా సమీపిస్తున్నది. ఇప్పుడే నేను నీకు 
చెప్పటం అనవసరం. చూడు. అర్జునుడు వేగంగా రాగలడు. అతడి ధనువైన - గాండీవం ఇం(దధనుస్సువలె 
భాసించగలదు. గాండీవము యొక్క అల్లైత్రాటిమోత మేఘగర్దనవలె విస్తరించగలదు. శత్రువుల ప్రతాపమనే ఎండ 
వేడి చల్లారగలదు. అర్జునుడు అనే మేఘం వాడిబాణపరంపరలు అనే వర్షాన్ని వర్షించగలదు. స్నేహితులనే నెమిళ్లు 
అపుడు సంతసిల్లి కేకలు వేస్తాయి. అట్టి అర్జునుడి బాణవర్షపాతంలో మునిగి ఉక్కిరిబిక్కిరై నీవు ప్రాణభయంతో 
పారిపోతావు సుమా! 


నిశేషం: అలం: రూపకం. ఉపమేయ ఉపమానాల వరుస- అర్జునుడు - మేఘం; గాండీవం- ఇంద్రధనుస్సు; అల్లైత్రాటిమోత 
- మేఘగర్ణన; బాణపరంపర - వర్షధార. ఇట సంపూర్ణంగా ఉపమానోపమేయాలకు అభేదాధ్యవసాయం సిద్దించింది. 


ఉ. ఘోరగదావిదారణ విఘూర్ణితశాత్రవకుంభికుంభముల్‌ 
చీరుచు మౌక్తికంపుతతిచే రణభూమి నలంకరించు కే 
లీరసలోలు( డై సమదలీల బకాంతకు. దేంగుదేరం గ 
న్నార(గ( జూచి కాక యిటు లంతకు నీమది త్రుళ్ళడంగునే? 187 


ప్రతిపదార్థం: ఘోర, గదా, విదారణ, విఘూర్షిత శాత్రవ కుంభికుంభముల్‌= భయంకరమైన గదచేత తాడింపబడి తలక్రిందులుగా 
త్రెళ్లినవైన శత్రువులకు చెందిన ఏనుగులతలకట్టు; చీరుచున్‌= చీలికలు చేస్తూ; మౌక్తికంపుతతిచేన్‌= ముత్యాల సముదాయంతో; 
రణభూమిన్‌= యుద్దరంగాన్ని; అలంకరించు= సింగారించు; కేళీరసలోలుండు+ఐ= వినోదార్థం తన్మయత్వం చెందినవాడై; 
సమదలీలన్‌= గర్వ విలాసంతో; బక+అంతకు(డు= బకుడు అనే రాక్షసుడిని సంహరించినవాడు, భీమసేనుడు; ఏంగుదేరన్‌= 
రాగా; కన్ను+ఆరంగన్‌= కన్నులు వికసించేటట్లుగా; చూచి+కాక= కాంచినప్పుడు గాని; ఇటులు= ఈరీతిగా; అంతకున్‌= 
అంతవరకు; నీమది(త్రుళ్లు= నీచిత్తము యొక్క మిడిసిపాటు; అడంగునే= అణగునా; అణగదు. 


00 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీమసేనుడు రావటం కన్నులార చూచినప్తుడుగాని నీ చిత్తంలోని మిడిసిపాటు తగ్గదు. భీమసేనుడి 
పరాక్రమం ఎట్టిదో నీకు తెలియునా? భయంకరమైన గదతో అతడు శత్రువుల మత్తేభయూధాల కుంభస్థలాలను 
(బ్రద్దలు కొట్టి, అందుండి జారిన ముత్యాలచేత రణరంగాన్ని సింగారించగలడు. 


విశేషం: 1. ముత్యాలతో (ముగ్గులు పెట్టటం ఆగర్భశ్రీమంతుల అలంకార విశేషం. 2. ముత్యాలు లభించే స్థలాలు 1. సముద్రం 
2. వెదురుబొంగులు 3. ఏనుగు కుంభస్థలాలు. ఏనుగు కుంభస్థలాలు చీలినపుడు ముత్యాలు రాలటం కవిసమయం. 


క నను బెటివనితల చందం । బున నవమానింప నీకు బోలదు మత్పా 
వనపాతివ్రత్యమహిమ । ననిశము నేకీడు నెందు నందదు నన్నున్‌.” 188 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; పెజ, వనితల, చందంబునన్‌= ఇతర స్రీలమాదిరిగా; అవమానింపన్‌= అగౌరవానికి లోనుచేయగా; 
నీకున్‌= ఓజయ[దథా నీకు; పోలదు= తగదు; మత్‌+పావన, పాతివత్కృ మహిమన్‌= నాయొకు_పవితమైన పాతివత్యంయొక 
¢ (త్య గ్రాలఎ| త్రై (త్య గ్రా 
గొప్పతనంవలన; నన్నున్‌= నన్ను; అనిశమున్‌= ఎల్లప్తుడును; ఏకీడున్‌= ఎట్టిముప్పును; ఎందున్‌= ఎచటను; అందదు= 
లా లు 
చెందదు. 


తాత్సర్యం: ఇతర వనితలవలె నీవు నన్ను అవమానించటానికి వీలులేదు. పరమపవిత్ర మైన నా పాతివత్రమహిమ 
నన్ను ఎల్లప్పుడును కాపాడగలదు. 
వ. అని పలికి ద్రౌపది యద్దురాత్ముండు దన్ను బట్ట సమకట్టు క న్నెటింగి తమపురోహితు ధౌమ్యునిం బేర్కొని 
యాక్రోశించిన, నతం డతిరయంబున( జనుదెంచు నాలోన. 189 
ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; (ద్రౌపది= పాంచాలి; ఆ+దురాత్ముండు= ఆ దుష్టమైన ఆత్మ కలవాడు (సైంధవుడు); 
తన్నున్‌= తనను (దౌపదిని); పట్టన్‌= బంధింప; సమకట్టు= పూనుకొనే; కన్ను+ఎణింగి= జూడ తెలిసికొని; తమపురోహితున్‌= 
తమయొక్క వైదికవిప్రుడిని; ధౌమ్యునిన్‌= ధౌమ్యుడిని; పేర్కొని= పేరెత్తి పిలిచి; ఆ(క్రోశించినన్‌= బిగ్గరగా ఏడ్చిన; అతండు= 
ధౌమ్యుడు; అతి, రయంబునన్‌= మిక్కుటమైన వేగంతో; చనుదెంచు= వచ్చే; అలోనన్‌= లోపలనే. 


తాత్సర్యం: అని చెప్పింది ద్రౌపది. కాని, దురాత్ము డైన సైంధవుడిచూపులో ఆతడు తనను బలాత్కరించటానికి 
సిద్దంగా ఉన్నట్టు గ్రహించి, ఆమె తమపురోహితుడైన ధౌమ్యుడిని పేరెత్తి పిలిచి బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టింది. 
ధౌమ్యుడు (ద్రౌపది ఆర్తనాదం విని మిక్కిలి వేగంతో పరుగెత్తుకొని రాసాగాడు. కాని ఆతడు వచ్చేటంతలోనే. 


సైంధవు(డు ద్రౌపదిని బలాత్కారముగా నెత్తికొని పోవుట (సం. 3-252-23) 


చ. పాపవినిశ్చయుండు సతిపయ్యెదకొంగు గడంగి పట్టినం 
గోపముతో నుదల్గికొని కోమలియున్‌ వెస వాని వ్రేయుడుం 
బోపడి వాండు చిత్రముగ భూమితలంబునం ద్రెళ్ళె మారుత 
క్షేపవిభగ్నమూల మయి చెచ్చెర ద్రెళ్ళు మహీరుహంబునాన్‌. 190 


ప్రతిపదార్థం: పాప, వినిశ్చయుండు= దుష్కృతం చేయటానికి నిర్ణయించుకొన్న వాండు, జయద్రథుడు; సతి, పయ్యెదకొంగు= 
పతివ్రతయొక్క పైట కొంగును; కడంగి= పూనికతో; పట్టినన్‌= (గ్రహించగా; కోమలియున్‌= సుకుమారి అయిన ద్రాపదియును; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1011 


కోపముతోన్‌= ఆ(గ్రహంతో; ఉదల్సికొని= విదిల్ఫివేసి; వెసన్‌= శీఘ్రంగా; వానిన్‌= అతనిని (జయ(ద్రథుడు); (వ్రేయుడున్‌= 
కొట్టగా; పోపడి= (త్రోయబడినట్టయి తూలి; వాండు= జయద్రథుడు; మారుత, క్షేప, విభగ్నమూలము+అయి= గాలిచేత 
కొట్టబడి భగ్నమైన (వ్రేళ్ళు కలది అయి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; త్రెళ్లు= పడిపోయే; మహీరుహంబు= వృక్షం; నాన్‌= అనగా; 
చిత్రముగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టుగా; భూమితలంబునన్‌= భూమిపైభాగంమీద; త్రెళ్లైన్‌= పడిపోయాడు. 
తాత్సర్యం: చెడ్డపని చేయటానికి కృతనిశ్చయుడైన ఆ పాపాత్ముడు జయద్రథుడు పతివ్రత అయిన (ద్రౌపది పయ్యెద 
కొంగును పట్టి లాగాడు. సుకుమారి అయిన పాంచాలికూడా వేగంగా వాడిని ప్రక్కకు నెట్టి కోపంతో కొట్టగా ఆ 
జయ(ద్రథుడు పెనుగాలికి కూకటివేళ్లతో పెల్లగిలిపడిన వృక్షమో అన్నట్టు ఆశ్చర్యకరంగా నేలపై పడిపోయాడు. 
వ. ఇట్లు నేలంబడి తడయక యెగసి జయద్రథుండు మగువం దిగిచి రథంబుపై నిడికొని సపరివారుం డయి 
యరుగం దొడంగె; నప్పు డప్పాల(తి పురోహితునకు మొక్కిన నమ్మహాత్ముండు సైంధవుం బేర్కొని 
యిట్లనియె. 191 
ప్రతిపదార్థం: జయద్రథుండు= సైంధవుడు; ఇట్టు= ఈరీతిగా; నేలన్‌= భూమిమీద; పడి= వ్రాలి; తడయక= ఆలస్యం 
కాకుండా, ఎగసి= పైకి లేచి నిలబడి; మగువన్‌= వనితను (ద్రౌపదిని); తిగిచి= లాగిపట్టి, ఆకర్షించి; రథంబుపైన్‌= తేరిమీద; 
ఇడికొని= పెట్టుకొని; సపరివారుండు+అయి= (తన) అనుచరులతో పాటుగా; అరుగన్‌+తొడంగెన్‌= వెడలసాగాడు; అప్పుడు= 
ఆ సమయంలో; ఆ+పొల(తి= ఆ మగువ- (ద్రౌపది; పురోహితునకున్‌= వైదికవిప్రుడికి; (మొక్కినన్‌= నమస్కరించగా; 
ఆ+మహా+ఆత్ముండు= ఆ మహనీయుడు (ధౌమ్యుడు); సైంధవున్‌= జయ ద్రథుడిని; పేర్కొని= పేరుతో పిలిచి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈవిధంగా నేలమీద పడిన జయ॥ద్రథుడు వేగంగా లేచి నిలబడి త్వరపడి (ద్రౌపదిని బంధించి పట్టి 
తేరుపై పెట్టుకొని, తన అనుచరులు వెంబడించగా వెడలసాగాడు. అప్పుడు [ద్రౌపది పురోహితు డైన ధౌమ్యుడికి 
నమస్కరించింది. ఆ మహానుభావుడు సైంధవుడిని సంబోధించి ఈ విధంగా అన్నాడు. 
మ.  'తగునే రాజకులప్రసూతులకు నత్యంతంబు నేతాద్భశం 

బగు దుష్కర్మము? నాదుపల్కు విను; మీ యబ్లాక్షి పుణ్యాత్య యి 

మ్మగువన్‌ వే విడు ; పాండునందనులు నీమానంబు( బ్రాణంబు నే 

పగిదిం గొందురు గాని పోవిడువ; రీపాపంబు నిన్‌ ద్రెక్కొనున్‌'. 192 
ప్రతిపదార్థం: రాజ, కుల, (ప్రసూతులకున్‌= రాజులవంశంలో పుట్టినవారికి; ఏతాదృశంబు+అగు= ఇటువంటిది అయిన; 
దుష్కర్మము= చెడుపని; అత్యంతంబు= మిక్కుటంగా; తగునే= భావ్యమా?; నాదు, పల్కు= నామాట; వినుము= ఆలకించవయ్యా; 
ఈ+అబ్బ+అక్షీ= ఈపద్మాలవంటి కన్నులు కలది; పుణ్య+ఆత్మ= సుకృతంతో కూడిన ఆత్మకలది, మంచిఇల్లాలు; 
-ఈ+మగువన్‌= ఈ వనితను, (ద్రౌపదిని; వేవిడు= శీఘ్రంగా వదలిపెట్టుము; పాండు నందనులు= పాండురాజపుత్రులు; 
నీ మానంబు= నీ మానాన్నీ; ప్రాణంబున్‌= (ప్రాణాన్నీ; ఏపగిదిన్‌= ఏరీతిగానైనను; కొందురు= తీస్తారు; కాని= కాని; పో 
విడువరు= పోవ నివ్వరు; ఈ పాపంబు= ఈదుష్కృతం; నిన్‌= నిన్ను; (త్రెక్కొనున్‌= చెరుస్తుంది. 
తాత్సర్యం: ఇటువంటి పాపపుపని నీవంటి రాజవంశంలో జన్మించినవారికి తగునా? నాయనా! నామాట వినుము. 
ఈ (ద్రౌపది పుణ్యాత్మురాలు. పతివ్రతా శిరోమణి. వేగంగా ఈమెను విడిచిపెట్టుము. పాండవులు ఎట్టాగయినా 
నీ మానాన్ని, ప్రాణాన్నీ తీస్తారు. ఈపాపం నిన్ను కట్టి కుడుపుతుందిసుమా! 


1012 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యాక్రోశించుచు నమ్మహీసురవరుండు వానిపిటుందన చనియె; నిట పాండవులు నవ్వనంబున ననేక 

మృగంబుల వధియించి యందటు నొక్కయెడం గూడంబడి యాశ్రమాభిముఖులై వచ్చునెడ6 దమ్ములం 

జూచి ధర్మజుం డిట్లనియె. 193 
ప్రతిపదార్థం: అని+ఆ(క్రోశించుచున్‌= అని బిగ్గరగా అరుస్తూ; ఆ+మహీసురవరుండు= ఆ (బ్రాహ్మణోత్తముడు; వాని 
పియుందన= జయధద్రథుడి వెనుకనే; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ; పాండవులు; ఆ+వనంబునన్‌= ఆ అడవిలో; అనేక, 
మృగంబులన్‌= పెక్కుజంతువులను; వధియించి= చంపి; అందణున్‌= అందరును; ఒక్క+ఎడన్‌= ఒకచోట; కూడన్‌+పడి= 
కలిసికొని; ఆ(శ్రమ+అభిముఖులు+ఐ= ఆ(శ్రమానికి ఎదురుగా ఉండే ముఖాలు కలవారై; వచ్చు+ఎడన్‌= అరుగుదెంచే 
సమయంలో; ధర్మరాజు; తమ్ములన్‌+చూచి= ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని బిగ్గరగా అరుస్తూ బ్రాహ్మణోత్తముడైన ధౌమ్యుడు జయ(ద్రథుడి రథంవెంబడి వెళ్ళాడు. ఇట- 
పాండునందనులు ఆ అడవిలో పెక్కు జంతువులను వేటాడి అందరు ఒకచోట కలిసికొని ఆశ్రమందెసగా వస్తున్నారు. 
అప్పుడు ధర్మరాజు తమ్ములతో ఇట్లా పలికాడు. 


సీ. “ఇనుండున్న దెసనుండి యెలుంగింపం దొడంగెం బ । క్షులు మృగంబులు నతిఘోరరుతుల; 
మగిడెడు నిప్పుడు మనకు దాపలి దెస | నతిభీషణాకృతి నబిచె వటిడు; 
పగటిచే నవమానపాటును గయ్యంబు. | గలుగు నీశకునప్రకార మరయ; 
గడుకొని చెయి వెట్టి కలంచినట్లయ్యెడుం । జిత్తంబు(, దనువు నిశ్లేష్ట మయ్యె; 


ఆ. నరుగుదెండు వేగ యాశ్రమంబునం గృష్ట । నునిచి వచ్చినార మొంటి నకట! 
తలంపం గ్రూరమతులు ధార్తరాష్తులు గడు । నెగ్గు సేయంజూతు రెడరు వేచి. 194 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు; ఉన్న, దెసనుండి= ఉన్నదిక్కు నుండి; పక్షులు= పిట్టలు; ఎలు(గింపన్‌+తొడలౌన్‌= 
కూయసాగినవి; మృగంబులున్‌= జంతువులును; అతిఘోర, రుతులన్‌= మిక్కిలి భయంకరమైన స్వరాలతో; మగిడెడున్‌= 
తిరిగి పోతున్నవి; ఇప్పుడు= ఈ సమయంలో; మనకున్‌ దాపలిదెసన్‌= మనకుఎడమవైపు; వజడు= ముసలినక్క; అతిభీషణ+ 
ఆకృతిన్‌= మిక్కిలి భయంకరమైన ఆకారంతో; అజచెన్‌= బిగ్గరగా అరిచింది; ఈశకున, ప్రకారము= ఈ శకునాల చొప్పు; 
అరయన్‌= పరిశీలించగా; పగజచేన్‌= శృత్రువులచేత; అవమానపాటును= పరాభవం; కయ్యంబున్‌= యుద్దం; కలుగున్‌= 
సంభవిస్తాయి; చిత్తంబు= మనస్సు; కడుకొని= పూని; చెయి+పెట్టి= హస్తం పెట్టి; కలంచినట్లు= కలగుండు పరిచినట్టు; 
అయ్యెడున్‌= జౌతున్నది; తనువు= శరీరం; నిశ్చేష్టము+అయ్యెన్‌= కదలిక మెదలిక లేకుండ స్తంభించి పోతున్నది; వేగ= 
శీఘ్రంగా; అరుగుదెండు= రండు; ఆశ్రమంబునన్‌= ఆశ్రమంలో; కృష్ణన్‌= (ద్రౌపదిని; ఒంటిన్‌= ఒంటరిగా; ఉనిచి= ఉంచి; 
వచ్చినారము, అకట!= అయ్యో; తల(పన్‌= యోచింపగా; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుడి కుమారులు, కౌరవులు; (క్రూరమతులు= 
కరుకుదనంగల బుద్దికలవారు; ఎడరువేచి= సమయం చూచి; ఎగ్గు= కీడు; చేయన్‌+చూతురు= చేయటానికి ప్రయత్నిస్తారు. 


తాత్సర్యం: 'సోదరులారా! ఇప్పుడు మనకు ఎన్నో అపశకునాలు ఎదురైనవి. పక్షులు సూర్యుడు ఉన్న దిక్కునుండి 
బిగ్గరగా కూస్తున్నవి. జంతువులు భయంకర నినాదాలతో మరలుతున్నవి. ఇప్పుడు మనకు ఎడమవైపుగా ముసలినక్క 
భయంకరమైన ఆకృతితో అరుస్తూ పోయింది. ఈ అపశకునాలను పట్టి చూస్తే మనకు (ప్రస్తుతం శత్రువులవలన 
అవమానం కలగటం, యుద్దం జరిగే సూచనలు కన్పిస్తున్నవి. మనస్సు చేయిపెట్టి కలచినట్లుగా క్షోభిస్తున్నది; శరీరం 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1013 


చేష్టలు దక్కి స్తంభిస్తున్నది; ఆలోచనలు పరిపరివిధాల పోతున్నవి. ధృతరాష్ట్రుడి కొడుకులు దుష్టబుద్ధి కలవారు. 
మనం (ద్రౌపదిని ఒంటరిగా విడిచిపెట్టి వచ్చాం. సమయం కొరకై వారు నిరీక్షిస్తూ ఉంటారు. ఏమి ముప్పు 
మూడనున్నదో. వేగంగా కదలండి, ఆ(శమానికి ఆలస్యం చేయకుండా చేరుకొందాం. 


ఆ. కమలహీన మైన కమలాకరము వోలె. । రాజహీనమైన రాత్రి వోలె. 
జూడ( గామ్యకంబు శూన్యమై యున్నట్లు । దోంచె; నేమి కీడు దొడరునొక్కొ!' 195 


ప్రతిపదార్థం: కమలహీనము+ఐన= పద్మాలు లేని; కమల+ఆకరము+పోలెన్‌= సరోవరంవలె; రాజహీనము+ఐన= చందమామ 
లేని; రాత్రి+పోలెన్‌= రాతిరివలె; చూడన్‌= చూడగా; కామ్యకంబు= కామ్యకం అనే ఈ అడవి; శూన్యము+ఐ+ఉన్నట్టు= 
ఏమియు లేనిదిగా ఉన్నట్టు; తోణెన్‌= మనస్సుకు తట్టింది; ఏమి కీడు= ఎటువంటి ఆపద; తొడరున్‌+ఒక్కొ!= కలుగునో 


కదా!. 


తాత్పర్యం: ఈ కామ్యకవనం శూన్యమై, పద్మాలు లేని సరోవరంవలె, జాబిల్లి లేని రేయి వలె శోభావిహీనమై 
మనస్సుకు క్షోభ కలిగిస్తున్నది. ఎట్టి ఆపద (ప్రాప్తించనున్నదో కదా!” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అనియెని ట్లయ్యేవురు నరదంబులు సత్వరంబుగాం దోలుకొని యాశ్రమంబునకు వచ్చునెడం బాంచాలి 
పరిచారిక ధాత్రేయిక యనునది యతికరుణంబుగా నేడ్డుచున్నం గని, ధర్శతనయుసారధథి యైన 
యింద్రసేనుండు రథంబు డిగ్గ నుటికి చని “ఇది యేల నేలంబడి పొరలుచు నేడ్దెదవు? నీ కపకారంబు 
సేసినవా రెవ్వ? రనిన నది వానిం జూచి 'సైంధవుచేతం బాంచాలి చెజిపోయె' నని పలుకుచు. బెల్లేడ్డిన 
నింద్రసేనుం డి ట్లనియె. 196 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని (ధర్మరాజు) చెప్పాడు; ఇట్టు= ఈరీతిగా; ఆ+ఏవురును= ఆ అయిదుగురును (పంచపాండవులు); 
అరదంబులు= రథంబులు; సత్వరంబుగాన్‌= వేగంగా; తోలుకొని= నడిపించుకొని; ఆ(శ్రమంబునకున్‌= ఆశ్రమానికి; 
వచ్చు+ఎడన్‌= అరుగుదెంచే సమయంలో; పాంచాలి, పరిచారిక= ద్రౌపది యొక్క దాసి; ధాత్రేయిక+అనునది= ధాత్రేయిక 
అనే పేరుకలది; అతి, కరుణంబుగాన్‌= మిక్కిలి జాలి పుట్టేటట్టుగా; ఏడ్చుచున్నన్‌= ఆ|క్రోశిస్తుండగా; కని= అరసి; 
ధర్మతనయు, సారథి+ఐన= ధర్మరాజు తేరు నడిపేవాడు అయిన; ఇం[ద్రసేనుండు= ఇంద్రసేనుడు అనే వాడు; రథంబు 
తేరు నుండి; డిగ్గన్‌+ఉణీకి= (క్రిందికి దుమికి; చని= వెడలి; ఇది ఏల= ఇట్టు ఎందుకు; నేలన్‌+పడి= భూమిపై పడి; 
పొరలుచున్‌= ఇటూ అటు దొర్హుతూ; ఏడ్చెదవు= విలపిస్తావు?; నీకున్‌; అపకారంబు+చేసినవారు= కీడు ఒనరించినవారు; 
ఎవ్వరు?= ఎవరు? అనినన్‌= అని (ప్రశ్నించగా; అది= ఆమె (ధాత్రేయిక); వానిన్‌+చూచి= అతడిని (ఇం|ద్రసేనుడిని); చూచి; 
సైంధవుచేతన్‌= జయ॥ద్రథుడిచేత; పాంచాలి= (ద్రౌపది; చెజపోయెన్‌= బంధించబడింది; అని+పలుకుచున్‌= అని చెప్పుతూ; 
పెల్లు+ఏడ్సినన్‌= మిక్కిలి; ఆ(క్రోశించగా; ఇంద్రసేనుండు= ఇంధద్రసేనుడు; ఇట్లు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు పలికాడు. వెంటనే పంచపాండవులు తమతమ రథాలను వేగంగా తోలుకొని ఆశ్రమానికి 
తిరిగి వచ్చారు. ఆశ్రమంలో ద్రౌపది దాసి ధాత్రేయిక భూమిపై పొర్దాడుతూ బిగ్గరగా ఏడుస్తూ ఉండటం చూచి, 
ధర్మరాజురథసారథి ఇం[ద్రసేనుడు రథంనుండి దూకి ఆమెవద్ద కేగి ఏందుకు ఈరీతిగా ఆక్రోశిస్తున్నావు? నీకెవరు 


వ! శ్రీమదాంధ్ర మహాభారతము 


అపకారం చేశారు?” అని అడిగాడు. సైంధవుడు ద్రౌపదిని బలాత్కారంగా రథంమీద తీసికొని పోయాడని చెప్పి 
ఆమె మరింత బిగ్గరగా ఏడ్వసాగింది. అప్పుడు ఇంద్రసేనుడు ఇట్టా పలికాడు. 


సీ, “పాండుపుత్తుల బహిఃప్రాణంబు నుత్తమ । శీలసమగ్రం బాంచాలతనయ(C 
గొనిపోవునంతటి గుండె గల్గెనె విమో | హాంధమానసు. డైన సైంధవునకు? 
నేంగుం గా కేమి మహీతలగతు( డైన | గగనంబునకు వేగ యెగసి చనినం 
బోనిత్తురే పొరివుత్తురు గాక యు । ద్ధురవృత్తి. బారు లా దురితచరితు; 


ఆ. వీరవరుల ఘోరవివిధాస్త్ర కౌశలం । బెటుంగం డయ్యె గాక యేమి వాండు; 
వగవకుండు మబల! వైరి నుగ్రతం దున్మి । మగువ దెత్తు రిపుడ మనుజవిభులు. 197 


ప్రతిపదార్థం: అబల= ఓవనితా! ఓ ధాత్రేయిక!; వగవక+ఉండుము= దుఃఖించకుము; పాండుపుత్రుల, బహిఃప్రాణంబున్‌= 
పాండునందనులయొక్క బయటికి కనుపించే ప్రాణం (ద్రౌపదిని. (అనగా (ద్రౌపది పాండవులకు ప్రియతమ అని భావం); 
ఉత్తమశీలసమగగ్రన్‌= మంచి స్వభావం కలదానిని; పాంచాలతనయన్‌= పాంచాల రాజు కూతురిని; కొనిపోవు+అంతటి= 
బలాత్కారంగా తీసుకుపోయేటంతటి; గుండె= గుండెకాయ (ధైర్యసాహసాలు); విమోహ+అంధ, మానసుండు+ఐన= మిక్కుటమైన 
(భ్రాంతి అనెడి చీకటితో నిండిన చిత్తం కలవాడైన; సైంధవునకున్‌= జయ ద్రథుడికి; కల్లెను+ఎ= ఉన్నదా?; ఏంగున్‌+కాక+ఏమి= 
అతడా [ద్రౌపదిని చెజిపట్టి తనవెంట గొనిపోయిన పోవుగాక, ఇంతలో ఏమైనది; మహీ, తల, గతుండు+ఐనన్‌= భూమిపైన 
ఉన్నవాడయినను; గగనంబునకున్‌= ఆకాశానికి; వేగ= వేగంగా; ఎగసి చనినన్‌= ఎగిరి వెళ్ళినప్పటికీ; పార్టులు= పాండవులు; 
ఆ దురిత, చరితున్‌= ఆ పాపశీలుడిని; ఉద్దురవృత్తిన్‌= కాఠిన్యంతో; పొరివుత్తురు+కాక= చంపుతారు కాని; పోనిత్తురే= 
వెడలనిస్తారా; వీర, వరుల= శూరులలో శ్రేష్టులైనవారి యొక్క, పాండవుల యొక్క; ఘోర, వివిధ+అ(స్త, కౌళలంబు= 
భయంకరాలైన, పెక్కు ఆయుధాల నేర్పరితనం; వాండు= ఆ సైంధవుడు; ఎజుంగండు= తెలియనివాడు; అయ్యెన్‌+కాక+ఏమి= 
తెలియనివాడు అయినాడు గాక ఏమి? మనుజవిభులు= రాజులు (పాండవులు); వైరిన్‌= శత్రువును, జయ॥ద్రథుడిని; 
ఉ(గ్రతన్‌= భయంకరంగా; తున్మి= సంహరించి; మగువన్‌= వనితను (పాంచాలిని); ఇపుడు+అ= ఇప్పుడే; తెత్తురు= తీసికొని 
రాగలరు. 


తాత్పర్యం: 'ద్రౌపది - పంచపాండవులకు ఆరవ (ప్రాణం, మంచి నడవడిక కలది. అట్టి మహానుభావురాలిని 
బలాత్కారంగా ఎత్తుకొనిపోయేటంతటి ధైర్యసాహసాలు కలిగి ఉన్నాడా? మోహంచేత కన్నులు కనుపించని 
జయ(ద్రథుడు! వాడు ఎక్కడికి పోగలడు? భూమిమీద ఉన్నా లేదా ఆకాశంలోకి ఎగిరిపోతున్నా వాడిని పోనిస్తారా? 
మహావీరులైన పాండవులు ఆ పాపాత్ముడిని పట్టి బంధించక వదులుతారా? ఆ అవివేకికి పాండవులయొక్క 
భయంకరాయుధాలనేర్పు తెలియదు. ఓ ధాత్రేయిక! నీవు అబలవు దుఃఖించకుము. మనుజులలో శ్రేష్టులైన 
పాండవులు జయద్రథుడిని సంహరించి, (ద్రౌపదిని విడిపించుకొని వేగంగా తిరిగి రాగలరు. ఊరడిల్లుము”. 


వ. అనిన నయ్యంగన యపాంగతరంగితంబు లగు బాష్పజలంబు లల్లన కరపల్లవప్రమార్దనంబుల 
నపనయించుచు నతనిం గనుంగొని యిట్లనియె. 198 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ఇం(దసేనుడు) పలుకగా; ఆ+అంగన= ధాత్రేయిక; అపాంగ, తరంగితంబులు+అగు= 
కనుగొలకులనుండి కెరటాలవలె జాలువారిన; బాప్పజలంబులు= కన్నీళ్ళు; అల్లన= మృదువుగా; కర, పల్లవ, (ప్రమార్దనంబులన్‌= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1015 


లేతచిగుళ్లవంటి చేతులతో తుడిచికొనటంచేత; అపనయించుచున్‌= తొలగించుకొంటూ; అతనిన్‌+కనుంగొని= ఇం(ద్రసేనుడిని 
చూచి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్సర్యం: అని చెప్పి ఇంద్రసేనుడు ధాత్రేయికను ఓదార్చాడు. అంతట ఆమె తనకనుగొలకులనుండి కెరటాలుగా 
కారుతున్న కన్నీళ్ళను తన మృదుహస్తాలతో తుడుచుకొంటూ, ఇం(ద్రసేనుడితో ఇట్టా చెప్పింది. 


ఆ. “ఇంద్రకల్పు లైన యేవురు నృపతుల । నాత్మ గొనక యుటిక యంబుజాక్షి 
నపహరించి నపుడ యద్దురాత్మునకును । జేటుమూండె వేటి చెప్ప నేల? 199 


ప్రతిపదార్థం: ఇంద్రకల్పులు+ఐన= వేల్పులదొర అయిన ఇం|ద్రుడితో సమానులు అయిన; ఏవురునృపతులన్‌= అయిదుగురు 
రాజులను (పంచపాండవులను); ఆత్మన్‌+కొనక= తనమనస్సులో పరిగణించక; ఉణుక= లక్ష్యపెట్టక; అంబుజ+అక్షిన్‌= 
పద్మాలవంటి కనులు కలదానిని, ద్రౌపదిని; అపహరించిన+అపుడు+అ= బలాత్కారంగా కొనిపోయినప్పుడే; ఆ, దురాత్మునకును= 
ఆ దుష్టుడికి, సైంధవుడికి; చేటు= కీడు; మూడెన్‌= దాపురించింది; వేణు+అ= వేరుగా ఇక; చెప్పన్‌+ఏల?= చెప్పటం 
ఎందుకు? 


తాత్పర్యం: దేవేంద్రుడితో సరిసమానులైన పంచపాండవులను ధిక్కరించి, సౌందర్యవతి అయిన (ద్రౌపదిని 
అపహరించినపుడే దురాత్ముడైన జయ॥ద్రథుడికి కీడు మూడింది. ఇక వేరుగా ఎందుకు చెప్పటం? 


ఉ. ఇంతకు మున్న వాండు సనియెం; గడు దవ్వుగం బోవకుండ న 

త్యంతరయంబునం బటురథావళి యొప్పం(గం నేంగు. డుగ్రులై 

సంతనకట్టు. డస్త్రములు శస్త్రములుం, దొడుగుండు వర్మముల్‌, 

సంతతదివ్యబాణముల శాత్రవు( దున్ముండు దెండు నెచ్చెలిన్‌. 200 
ప్రతిపదార్థం: ఇంతకుమున్ను+అ= ఇంతకు పూర్వమే; వాండు= జయద్రథుడు; చనియెన్‌= వెళ్లాడు; కడున్‌= మిక్కిలి; 
దవ్వుగన్‌= దూరంగా; పోవకుండన్‌= అరుగకుండా; అత్యంతరయంబునన్‌= మిక్కిలి వేగంగా; పటురథ+ఆవళి= 
గొప్పఅరదాలసముదాయం; ఒప్పంగన్‌= శోభిల్లగా; ఏంగుడు= వెడలండి; ఉ(గ్రులు+ఐ= భయంకరులై; అస్త్రములు శ(స్తములున్‌= 
మం(త్రమహిమకల ఆయుధాలు, ఆయుధాలు; సంతనకట్టుడు= ఆయత్తం చేయండి; వర్మముల్‌= కవచాలు; తొడుగుండు= 
ధరించండి; సంతత దివ్యబాణములన్‌= ఎడతెగక (ప్రయోగించే అ(స్తాలచేత; శాత్రవున్‌= విరోధిని; తన్ముండు= చంపండి; 
నెచ్చెలిన్‌ (నెజ+చెలిన్‌= (ప్రియసఖిని, (ద్రౌపదిని); తెండు= తీసికొనిరండు. 


తాత్సర్యం: ఓ ఇంద్రసేనా! జయద్రథుడు ఇప్పుడిపుడే కొన్నినిమిషాలకు ముందే వెడలిఉన్నాడు. అతడు దూరంగా 
పోకుండానే మిక్కిలి వేగంగా మీరు రథాల నెక్కి సమరసన్నాహంతో పొండి. అ(స్రశస్రాలను సమకూర్చుకొని 
(ప్రయోగానికి సిద్దంగా పెట్టుకొనండి. కవచాలను ధరించండి. ఎడతెగని దివ్యబాణాలను (ప్రయోగించి శత్రువును 
సంహరించండి. అనుగుసఖి (ద్రౌపదిని చెజవిడిపించుకొని తెండి. 


సీ. బూదిలో( దొరంగిన పూర్ణాహుతియు( బోలె(, । కుక్కతో ల్లిత్తిలోం గూరినట్టి 
రాజితకపిలగోరసధారయును బోలె, । మసనంబులో. బడ్డ మహిత పుష్ప 


1016 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాలికయునుబోలె మదిరాక్షి దుర్దను | కతమున దూషిత గాక మున్న 

చనరయ్య! వేగంబ; చనునె సన్మంత్రవి । శ్రుతపురోడాశంబు శునకమునకు? 
తే. జనునె కమలసుగంధికాసారకేళి । కలుషశవఖాది యైన సృగాలమునకు? 

జనునె తన్వంగి సౌందర్యచతురభావ । భంగి యాదుష్టచరితుని పాలు వడంగ?” 201 
ప్రతిపదార్థం: బూదిలోన్‌= బూడిదలో; తొరంగిన= పడిన; పూర్ణ+ఆహుతియున్‌+పోలెన్‌= నిండుహోమద్రవ్యంవలె; కుక్కతోల్‌+ 
తిత్తిలోన్‌= కుక్కచర్మంతో చేయబడిన సంచిలో; కూరిన+అట్టి= నింపినట్టి; రాజిత, కపిల, గో, రస, ధారయునుబోలెన్‌= 
వెలుగొందే కపిల గోవు యొక్క పాలచాలువలె; మసనంబులోన్‌+పడ్డ= వల్లకాటిలో పడినట్టి; మహిత, పుష్ప, మాలికయునుపోలెన్‌= 
గొప్పపూలదండవలె; మదిర+అక్షి= మత్తెక్కించు కన్నులుగలది (స్త్రీ ద్రౌపది; దుర్దనుకతమునన్‌= దుష్టుడిమూలాన; దూషిత= 
దోషంతో కూడినది; కాకమున్న= కాకముందే; వేగంబు+అ= శీఘ్రముగా; చనరయ్య= దయచేసి వెడలుడు; సత్‌+మంత్ర, 
విశ్రుత, పురోడాశంబు= మంచి వేదబుక్కులచేత వేల్చబడి పేరుకెక్కినయజ్ఞంలో హోమం చేయటానికై ప్రత్యేకంగా తయారుచేసిన 
పిండివంటకం; శునకమునకున్‌= కుక్కకు; చనునె= యోగ్యం అగునా? కమల, సుగంధి, కాసార, కేళి= పద్మాల యొక్క 
పరిమళంలో కూడిన సరోవరంలో వినోదంగా విహరించటం; కలుష, శవ, ఖాది+ఐన= (క్రుళ్లిన పీనుగులను తినేది అయిన; 
సృగాలమునకున్‌= నక్కకు; చనునె?= సరియగునా?; తన్వంగి= సన్నని తనువుగల సుందరి - [ద్రౌపదియొక్క; సౌందర్య, 
చతుర, భావ, భంగి= అందచందాలతో అలరారే భావాలతీరు; ఆ దుష్టచరితుని, పాలు,+వడంగన్‌= ఆ దుర్మార్గస్వభావంకల 
జయ(ద్రథుడి వశం కావటం; చనునె= భావ్యమా? (కాదనిభావం). 


తాత్సర్యం: బూడిదలో పోసిన నిండుహోమద్రవ్యంవలె, కుక్కతోలుతిత్తిలో నింపిన కపిలగోవుయొక్క పాలవలె, 
శ్మశానంలో పడిన పూలదండవలె, మదిరాక్షియైన (ద్రౌపది ఆ దుర్దను డైన జయ[ద్రథుడిచేత అపవిత్రం కాకముందుగానే 
మీరు వేగంగా వెళ్ళి ఆమెను కాపాడండి. మంచివేదబుక్కులచేత పవిత్రం చేయబడిన యజ్ఞంలో హోమం చేయటా 
తయారుచేయబడిన అపూపము కుక్కకు తగునా? పద్మాల పరిమళంచేత గుబాళించే సరోవరంలో [క్రీడించటం 
క్రుళ్లినశవాలను తినే నక్కకు సరిబౌతుందా? సౌందర్య చతుర భావభంగిమ గల [ద్రౌపది ఆ దుర్దనుడైన జయ ద్రథుని 
బారిని పడటం తగునా? 


విశేషం: అలం: ఉపమ, నిదర్శన. 


పాండవు లేవురు సైంధవుపై యుద్దమునకు. బోవుట (సం. 3-253-21) 


వ. అని పలుకుచున్న ధాత్రేయిక పలుకులు విని దాని నాశ్వాసించి, యక్కురువీరు లేవురు నాక్షణంబ సన్నద్దులై 
క్రోధావేశంబునంజేసి మహోరగంబులుం బోలె రోంజుచు జయద్రథు వెన్నడిదాడివెట్టి, కూడముట్టి, 
తత్సెన్యంబు పిటుంద నాక్రోశ వచనవిహ్వలుండై పోవుచున్న ధౌమ్యుం గని నమస్కరించి, 'మీ రింక 
విగతఖేదుల రై యొయ్యన రం' డని యామిషంబునకుం గవియు డేగలుం బోలె సైంధవసేనపయిం గవిసి, 
సింహనాదంబులు సేసి; రప్పుడు పాండుపుత్తుల రథంబులు నడియాలంబులు సూచి సైంధవుండు ద్రౌపది 
కిట్లనియె. 202 


ప్రతిపదార్థం: అని పలుకుచున్న= అని వచిస్తున్న; ధాత్రేయిక పలుకులు= ధాత్రేయి యొక్కమాటలు; విని= ఆలకించి; 
దానిన్‌= ఆ ధాత్రేయికను; ఆశ్వాసించి= ఓదార్చి; ఆ కురువీరులు= కురువంశానికి చెందిన ఆ శూరులు; ఏవురున్‌= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1017 


అయిదుగురున్నూ; ఆక్షణంబు+అ= ఆ నిమిషంలోనే; సన్నద్దులు+ఐ= సన్నాహాలు గలవారై; (క్రోధ+ఆవేశంబునన్‌+చేసి= 
కోపవిజృంభణచేత; మహా+ఉరగంబులున్‌+పోలెన్‌= గొప్పపాములవలె; రోంజుచున్‌= నిట్టూరుపులు నిగుడిస్తూ; జయద్రథున్‌= 
సైంధవుడిని; వెన్నడి= వెనుక వెడలి; దాడి+పెట్టి= దండెత్తి; కూడన్‌ముట్టి= తజిమి సమీపించి; తత్‌+సైన్యంబు, పిణుందన్‌= 
ఆతడియొక్క సేనవెనుక; ఆ(క్రోశ వచన విహ్యలుండు+ఐ= ఎలుగెత్తి ఏడ్పు మాటలాడటం చేత శోషించిన వాడై; పోవుచున్న= 
అరగుచున్న; ధౌమ్యున్‌+కని= ధౌమ్యుడిని చూచి; నమస్కరించి= వందనం చేసి; మీరు= ఓ ధౌమ్యమహామునీ మీరు; ఇంకన్‌= 
ఇకమీద; విగత, ఖేదులరు+ఐ= పోయిన దుఃఖం కలవారు అయి; ఒయ్యనన్‌= మెల్లగా; రండు= రండి; అని= అని చెప్పి; 
ఆమిషంబునకున్‌= మాంసంకొరకై; కవియు= మూగు; డేగలున్‌+పోలెన్‌= (గ్రద్దలవలె; సైంధవ, సేనపయిన్‌= జయ(ద్రథుడి 
సైన్యంమీద; కవిసి= వేగంగా వ్రాలి; సింహనాదంబులు, చేసిరి= సింహగర్జనలవంటి కేకలు పెట్టారు; అప్పుడు= ఆ సమయంలో; 
పాండుపుత్రుల రథంబులున్‌= పాండవులయొక్క తేరులును; అడియాలంబులు= చిహ్నంబులు; చూచి= అరసి; సైంధవుండు= 
జయ(ద్రథుడు; (ద్రౌపదికిన్‌= పాంచాలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ధాత్రేయిక మాటలు విని, పాండవు లైదుగురూ ఆమెను ఓదార్చారు. వెంటనే యుద్దానికి సిద్దమై 
తీవ్రమైన కోపంతో మహాసర్సాలవలె బుసలుకొట్టుతూ జయ।ద్రథుడిని వెంబడించి, దాడిచేసి, తరుముకుంటూ 
సమీపించారు. ఆతడి సైన్యం వెంట ఎలుగెత్తి శోకిస్తూ కేకలువేస్తూ అలసిపోయిన ధౌమ్యుడిని చూచి నమస్కరించారు. 
'మీరింక విచారించక నెమ్మదిగానే రండి' అని చెప్పారు. మాంసంకోసం వేగంగా దూసుకొనిపోయే డేగలవలె 
సైంధవుడి సైన్యంమీద పాండవులు వాలారు. సింహనాదాలు చేశారు. అప్పుడు పాండవుల రథాలను టెక్కాలపై 
గుర్తులను గమనించి సైంధవుడు [ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. పాండవులు ధౌమ్యుడిని మీరు అని బహువచనంలో సంబోధించటం గౌరవసూచకం. 2. అడియాలము-( ప్రాచీనకాలంలో 
సమరవీరులు తమ ప్రత్యేక వ్యక్తిత్వాలను సూచించటానికై ధరించిన చిహ్నాలు, గొడుగులు, పతాకలు మున్నగునవి. 


క. “ఈ వచ్చురథంబుల వా । రేవురు నీమగలె యంబుజేక్షణ! వీరిన్‌ 
భావించి యెవ్వ( డెవ్వం । దేవిధమునవాండు సెపుమ! యెజుంగంగ వలయున్‌! 203 


ప్రతిపదార్థం: అంబుజ+-ఈక్షణ!= పద్మాలవంటి కన్నులు కలదానా, ద్రౌపదీ! ఈవచ్చు రథంబులవారు= ఈవిధంగా ఇటు 
వస్తున్న అరదాల మీద ఉన్నవారు; ఏవురు= అయిదుగురు; నీమగలె!= నీభర్తలా? వీరిన్‌= పాండవులను; భావించి= వివేచించి; 
ఎవ్వండు+ఎవ్వండు= ఎవడు ఎవడో; ఏవిధమునవాండు= ఏరీతిగా ఉండేవాడో; ఎజుంగంగవలయున్‌= తెలియటం అవసరం; 
చెపుము+అ= దయచేసి చెప్పుము. 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కల ద్రౌపదీ! రథాలపై వస్తున్న అయిదుగురున్నూ నీ భర్తలే కదా! వీరిలో ఎవడు 
ఎవడో ప్రత్యేకించి నాకు తెలుపుము. వీరి స్వరూపస్వభావాలు తెలియటం అవసరం”. 


విశేషం: జయద్రథుడు ఏదో ఒకమిష పెట్టి ద్రౌపదితో సంభాషణకు ఉప(క్రమించ దలచటం సహజం. లోగడ తాను 
పాండవులనుగూర్చి క్షుజ్ఞంగా తెలిసినవాడ నని (ద్రౌపదితో (ప్రగల్భాలు పలికాడు. (చూడు: 192సంఖ్యపద్యం). ఇక (ద్రౌపది 
సైంధవుడి కెందుకు సమాధానం చెప్పవలె? (చూడు: 205 సంఖ్య పద్యం). 


వ. అనిన నప్పాంచాలి యనాదరక్రోధఘూర్లిత యగుచు నతని కిట్లనియె. 204 


1018 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= సైంధవుడు అట్టా చెప్పగా? ఆ+పాంచాలి= ఆ ద్రౌపది; అనాదర, క్రోధ, ఘూర్షిత+అగుచున్‌= 
ఆదరము లేమి చేతను, కోపముచేతను, తిరుగుడు పడిన మనస్సు గలది అవుతూ; అతనికిన్‌= ఆ సైంధవునితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: జయ॥ద్రథుడి మాటలు విని (ద్రౌపది వెగటుతో కూడిన కోపంతో నిలువెల్ల కంపిస్తూ అతడితో ఇట్టా 
పలికింది. 


ఆ. “ఇంక వీరి నెలి(గి తేనియు నెటు(గక | యుండితేని. జేయ నొండు గలదె? 

దుర్మదమున( గరము దుశ్చరిత్రమునకుం । జొచ్చి నీకుం జేటుం దెచ్చికొంటి. 205 
ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీదట; వీరిన్‌= వీరిని-పాండవులను; ఎతిశితి(వి)+ఏనియున్‌= తెలిసికొన్నప్పటికీ; ఎయు. 
గక+ఉండితి+ఏనిన్‌= తెలియక ఉండి పోయినప్పటికీ; చేయన్‌= చేయటానికి; ఒండు= ఇంకొకటి (వేరొకచొప్పు); కలదె?= 
ఉన్నదా?; దుర్మదమునన్‌= చెడ్డగర్వంచేత; కరము= మిక్కిలి; దుశ్చరితమునకున్‌= చెడుప్రవర్తనకు; చొచ్చి= చేరి; నీకున్‌= 
నీకు; చేటున్‌= ముప్పును; తెచ్చికొంటి(వి)= తెచ్చుకొన్నావు. 


తాత్సర్యం: ఇక పాండవులనుగూర్చి నీవు తెలిసికొన్నా తెలిసికొనక పోయినా ఇప్పుడు నీకు గత్యంతర మేమైనా 

ఉన్నదా? దురహంకారంతో నీవు చెడునడవడికకు ఒడిగట్టి ఈష(ప్రమాదానికి గురిఅయినావు. ఇది నీ 

స్వయంకృతాపరాధం. తగిన శిక్ష అనుభవించక తప్పదు. 

వ. “అయినను నన్నడిగితివి గావునం జెప్పెద; నింతియ కాని నీవలని భయ మించుకంతయు నాకు గలుగదు; 
సోదరసహితుం డైన ధర్మనందనుం గంటి; నింక గుశలంబ' యని పలికి యిట్లనియె. 206 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికిని; నన్నున్‌; అడిగితివి= ప్రార్థించావు; కావునన్‌= కాబట్టి; చెప్పెదను= వచిస్తాను; 
ఇంతియకాని= ఇంతమా(త్రమే కాని; నీవలని భయంబు= నీ వలన ఏర్పడిన భీతి; నాకున్‌; ఇంచుక+అంతయున్‌= 
లేశమాత్రం కూడా; కలుగదు= ఏర్పడదు; సోదరసహితుండు+అయిన= తమ్ములతో కూడిన; ధర్మనందనున్‌+కంటిన్‌= 
ధర్మపుత్రుడిని చూచాను; ఇంకన్‌= ఇకమీద; కుశలంబు+అ= (నాకు) పూర్తిగా క్షేమమే; అని, పలికి= అని వచించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: కాని, నీవు ప్రార్థించావు కాబట్టి చెప్పుతున్నాను. అంతే కాని, నిన్ను చూచి భయపడి నీకు సమాధానం 
చెప్పటం లేదు. తమ్ములతో విచ్చేసిన ధర్మరాజును చూచాను. ఇక నాయోగక్షేమాలనుగూర్చి నాకు ఎట్టి భయమూ 
లేదు” అని చెప్పి ఇంకా ఈ విధంగా అన్నది. 


నిశేషం: సైంధవుడికి తాను ఎందుకు సమాధానం చెప్పటానికి పూనుకొన్నదో (ద్రౌపది చెప్పింది. చెప్పనికారణంకూడ 
ఉండవచ్చునుకదా! సైంధవుడికి పిరికిమందు పోయటానికి (ద్రౌపదికి అవకాశం చిక్కింది. 
మ.  'తనువృత్తాంగు(డు శుద్ధకాంచనసముద్యద్వర్దు( డభ్యుల్లస 

ద్వనజాతాయతచారులోచనుండు దీవ్యద్దూరితేజోఘనుం 

డనఘుం డల్ల రథంబుపై వెలుంగు పుణ్యాత్ముండు ధర్మాత్మజుం 

డనిరోధప్రతిభాప్రభావనిధి యత్యాశ్చర్యశౌర్యుం దనిన్‌. 207 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1019 


ప్రతిపదార్థం: అల్ల= అదిగో అనతిదూరంలో; రథంబుపైన్‌= తేరిపై; వెలుంగు= (ప్రకాశించే; పుణ్య+ఆత్ముండు= పుణ్యంతో 
కూడినవాడు, మహానుభావుడు; ధర్మ+ఆత్మజుండు= ధర్మనందనుడు; తను, వృత్త+అంగుండు= సన్నని గుండ్రని దేహం 
కలవాడు; శుద్ద, కాంచన, సమ్‌+ఉద్యత్‌+వర్జుండు= స్వచ్చమైన బంగారు రంగుతో వెలిగే మేనిచాయ గలవాడు; అభి+ఉత్‌+లసత్‌, 
వనజాత+ఆయత; చారు, లోచను(డు= వికసించిన పద్మాలవంటి అందమైన నిడివిగల కన్నులు కలవాడు; దీవ్యత్‌+భూరి, 
తేజస్‌+ఘనుండు= దేదీప్యమానమైన గొప్పతేజస్సుతో వెలుగొందే మహనీయుడు; అనఘుండు= పాప మెరుగని పుణ్యాత్ముడు; 
అనిరోధ, (ప్రతిభా, (ప్రభావ, నిధి= అడ్డగించటానికి వీలులేని లోకోత్తర (ప్రజ్ఞకు మహిమకు నెలవు అయినవాడు; అనిన్‌= 
యుద్దంలో; అతి+ఆశ్చర్య, శౌర్యుండు= మిక్కిలి అచ్చెరువు కొలిపే పరా(క్రమం కలవాడు. 


తాత్సర్యం: అడుగో! అనతిదూరంలో కన్పిస్తున్న రథంపై వెలుగొందుతున్నవాడు ధర్మనందనుడు. సన్నని గుండ్రని 
శరీరం కలవాడు. అచ్చమైన బంగారు రంగుతో మిలమిలలాడే దేహకాంతి కలవాడు. అప్పటికప్పుడే వికసించిన 
పద్మాలవలె అందమైన వాలుగన్నులు కలవాడు. దేదీప్యమాన మైన వర్చస్సుతో వెలుగొందేవాడు. పుణ్యశీలంకల 
మహానుభావుడు. యుద్దంలో అప్రతిహత మైన పరాక్రమం కలవాడు. అతిలోకప్రతిభను, మహిమలను ప్రదర్శించే 
యుధిస్టిరుడు అతడే. 


చ.  కురుకులశేఖరుం డత(డు ఘోరరణంబుల నెట్టి శత్రులున్‌ 
శరణని సొచ్చిరేని విలసత్కరుణామతి. గాచు; నీవు చె 
చ్రైరం జెడిపోక, నా పనుపు సేసి వినీతి యెలర్బ నమ్మహా 
పురుషుని నాశ్రయింపుము; విభుండును నీదగు తప్పు లో గొనున్‌. 208 


ప్రతిపదార్థం: అత(డు= ఆ ధర్మరాజు; కురు, కుల, శేఖరుండు= కురువంశంలో శ్రేష్టుడు; ఘోర, రణంబులన్‌= భయంకర 
మైన యుద్దాలలో; ఎట్టి, శత్రులున్‌= ఎటువంటి విరోధులైనా; శరణు+అని= మీరు దయ చూపుడు మీకు విధేయులం అని; 
చొచ్చిరి+ఏని= చేరితే; విలసత్‌+కరుణా, మతిన్‌= శోభిల్లే దయతో కూడిన బుద్దితో; కాచున్‌= కాపాడుతాడు; నీవు= ఓ 
జయ(ద్రథా! నీవు; చెడిపోక= పాడయిపోవక; చెచ్చెరన్‌= వెంటనే; నాపనుపు+చేసి= నా మాట విని; వినీతి+ఎలర్సన్‌= వినయం 
శోభిల్లేటట్టుగా; ఆ+మహాపురుషునిన్‌= ఆ మహానుభావుడిని; ఆ(శ్రయింపుము= శరణువేడుము; విభుండును= రాజును 
(ధర్మరాజును); నీదు+అగు= నీయొక్క; తప్పు= దోషం; లోన్‌+కొనున్‌= క్షమించగలడు. 


తాత్సర్యం: ధర్మరాజు కురువంశంలో (శ్రేష్టుడు. అతడు అజాతశత్రువు. ఎట్టిభయంకర యుద్దంలోకాని ఎట్టి శత్రువే 
కాని, తనను ఆశ్రయించి శరణువేడితే దయామయుడై ఆ శత్రువును కాపాడగల స్వభావం కలవాడు. ఓజయ ద్రథా! 
ఇప్పటికిని మించి పోయింది లేదు. నామాట విని నీవు ఆ మహానుభావుడిని వెంటనే శరణువేడుము. మహాత్ము 
డైన ధర్మరాజు నీతప్పు క్షమించగలడు. ఇది నీకు తుది అవకాశం సుమా! 


చ. ఘనజవసత్త్వచారుతురగంబుల. బూన్చిన యల్ల విస్పుర 
తృనకరథంబుపై నుదితకాయుండు సాలమహీరుహంబు చా 
డ్పునం దనరారుచున్‌ వెలయు భ్రూకుటియున్‌ దశనోష్టపీడనం 


బును నయి యున్నవాం డనిలపుత్తుండు భీముండు; భీము. డాజులన్‌. 209 


1090 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఘన, జవ, సత్త్వ,చారు, తురగంబులన్‌= గొప్పవేగం బలం కలిగి అందంగా కనిపించే గుర్రాలను; పూన్ఫిన= 
కట్టిన; అల్ల= అల్లదిగో అనతి దూరంలో ఉన్న; వి, స్ఫురత్‌+కనక, రథంబుపైన్‌= ప్రకాశించే బంగారు తేరుపై; ఉదితకాయుండు= 
ఉదయించిన దేహం కలవాడు; సాల, మహీరుహంబుచాడ్సునన్‌= మద్దిచెట్టువలె; తనరారుచున్‌= శోభిల్లుతూ; వెలయు= 
ప్రకాశించే; (భ్రూకుటియున్‌= బొమముడియును; దశన+ఓష్ట, పీడనంబును= పండ్లచేత పెదవిని కొరకుచుండటమున్నూ; 
అయి ఉన్నవాడు= కలిగినట్టివాడుగా ఉన్నవాడు; అనిలపుత్రుండు= వాయునందనుడు; భీముండు= భీమసేనుడు అనేవాడు; 
ఆజులన్‌= యుద్దాలలో; భీముండు= భయంకరుడు అయినవాడు. 


తాత్పర్యం: అదుగో ఆ రథాన్ని చూడు. అల్లదే గొప్పవేగం బలం గల గుర్రాలను పూన్చిన తేరది. ఆ రథంపై 
కనిపించే శరీరం కలవాడు, ఏపుగా ఎదిగిన సాలవృక్షంవలె కన్పించేవాడు, స్పష్టమైన బొమముడితో, పెదవిని 
కొరుకుతున్న దంతాలతో భయంకరంగా కనుపించేవాడు వాయుపు(త్రు డైన భీమసేనుడు. ఆతడు యుద్దాలలో 
భయంకరుడు అయిన సార్థకనాముడు. 


ఉ. ఈతని పారుషం బరయ నెందు నమానుషకృత్య మప్రతీ 
ఘాత మనేక మద్దుతము; గర్వితు లౌ ధరణీశ్వరుల్‌ నిజం 
బీతని నాజిలోం జెనయ నెవ్వరు నోడుదు; రిమ్మహాభుజుం 
డాతతరోషు(డైన బ్రకయానలు నట్టిండ; యాజ! డేమిటన్‌. 210 


ప్రతిపదార్థం: ఈతని పౌరుషంబు= ఈ భీముడియొక్క పరాక్రమం; అరయన్‌= చూడగా; ఎందున్‌= ఎచటనైనను; అ, 
మానుషకృత్యము= మానవులకు అతీతమైన పని; అ, ప్రతీఘాతము= ఎదిరంచ వీలుగానిది; న+ఏకము= బహుముఖమైనది; 
అద్భుతము= అచ్చెరువు కలిగించేది; నిజంబు= సత్యం; గర్వితులు+జౌ= మదించిన వారయిన; ధరణీ+ఈశ్వరుల్‌= భూమిని 
పరిపాలించే రాజులు; ఈతనిన్‌= ఇతడిని; ఆజిలోన్‌= యుద్దంలో; ఎవ్వరున్‌= ఎవరైనను; చెనయన్‌+ఓడుదురు= ఎదిరించటానికి 
జంకుతారు; ఈ, మహా, భుజుండు= గొప్పపరాక్రమం కల ఈ భీముడు; ఆతత రోషుండు+ఐనన్‌= విస్తరించిన ఆగ్రహం 
పూనినవాడు అయితే; ప్రళభయ+అనలు+అట్టిడు+అ= ప్రళయకాలంలోని అగ్నిహో(త్రుడితో సమానుడే సుమా; ఏమిటన్‌= 
ఏవిధంగానైనను; ఆజండు= ఉపశమించడు. 


తాత్సర్యం: ఈ భీమసేనుడి పరా(క్రమం మానవులకు సాధ్యం కానిది. అతడికి ఎక్కడా ఎదురు లేదు. అతడికి 
ఆతడే సాటి. అతడి శౌర్యం బహుముఖ మైనది. అచ్చెరువు కలిగించేది. గర్వంచేత మదించిన రాజులు భీమసేనుడిని 
యుద్దంలో ఎదిరించటానికి జంకుతారు. ఆ మహావీరుడికి కోపంవచ్చిందా, ఇక అతడు (ప్రళయకాలంలోని 
అగ్నిహో(తుడే బౌతాడు, ఏవిధంగానూ చల్లారడు. 


ట్‌. ధర్మజు కూర్మితమ్ము(డును దత్రియశిష్యుండు నైనవాండు స 
తృర్ముండు వాండె చూడుము ప్రగాఢవికీర్ణి జితేంద్రియుండు దు 
ప్కర్ముల6 గన్న సైపండు నికామభయంకర విక్రమక్రియా 
నిర్మధితారి ఫల్గునుండు నిర్మలతేజు. డజేయు. డేరికిన్‌. 211 


ప్రతిపదార్థం: ఫల్లునుడు= అర్జునుడు; ధర్మజు, కూర్మి, తమ్ముండును= ధర్మరాజుయొక్క అనుంగుతమ్ముడున్నూ; 
తత్‌+ప్రియ, శిష్యుండున్‌= ఆతనియొక్క కూరిమిశిష్యుడున్నూ; ఐనవాండు= అయినవాడు; సత్‌+కర్ముండు= మంచి ప్రవర్తన 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1021 


కలవాడు; వాడు+ఎ= అడుగో వాడే; చూడుము= కనుగొనుము; ప్రగాఢ, వికీర్ణి= గొప్పదాత; జిత+ఇంద్రియుండు= ఇంద్రియాలను 
జయించినవాడు; దుష్కర్ములన్‌= చెడుపనులచేసేవారిని; కన్నన్‌= చూస్తే; సైపండు= సహించడు; నికామ, భయంకర, వి(క్రమ, 
క్రియా, నిర్మథిత+అరి= మిక్కిలి భీకరమైన శౌర్యంచేత చలింపచేయబడిన శత్రువులు కలవాడు; నిర్మలతేజుండు= స్వచ్చమైన 
వర్చస్సు కలవాడు; ఏరికిన్‌= ఎవరికైనను; అజేయు(డు= జయించ రానివాడు. 


తాత్సర్యం: ధర్మరాజుకు ప్రియమైన తమ్ముడు, ఆతడికి అనువైన శిష్యుడు, మంచిప్రవర్తన కలవాడు అడుగో 
చూడుము. అతడే సుమా! అర్జునుడు! అతడు మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం కలవాడు, భయంకరమైన 
పరాక్రమంచేత శత్రువులను తపింప చేయగలవాడు, స్వచ్చమైన వర్చస్సు కలవాడు, ఎవరికిని జయింప శక్యంకానివాడు. 


క. అవశగతి( గామరోషా । ది వికారము లొందినను మదిని ధర్మపథ 
ప్రవిహతి గానీ; డత. డా । దివిజేంద్రతనూజు. డద్వితీయుండు పేర్మిన్‌. 212 


ప్రతిపదార్థం: ఆ, దివిజ+ఇం॥(ద్ర, తనూజుండు= ఆ దేవేంద్రుడి కొడుకు; అవశగతిన్‌= అదుపు తప్పిన రీతిలో; కామ, 

రోష+ఆది, వికారములు= కోరికలు, కోపతాపాలు మున్నగు చిత్తవికృతులు; ఒందినను= పొందినప్పటికి; మదిని= మనస్సును; 

ధర్మ, పథ, ్రవిహతి, కానీ(డు= ధర్మమార్గానికి దెబ్బతగిలేటట్టు చేయడు; అతండు; పేర్మిన్‌= గొప్పతనంలో; అ, ద్వితీ 
Pes ౧ 

యుండు= (రెండవ) సాటి లేనివాడు. 


తాత్సర్యం: అతడు దేవేంద్రుడి కొడుకైన అర్జునుడు; గొప్పతనంలో సాటిలేని మేటి. కోరికలు, కోపతాపాలు 
అదుపుతప్పిన రీతిలో మనసున కలిగినప్పటికీ, వాటిని ధర్మమార్గాన్ని ధ్వంసం చేసేటట్లు ప్రవర్తింపచేయడు. 


చ. అయనయసంగ్రహుండు వినయవ్యవసాయి భయార్తలోకసం 
శ్రయుండు గృతాస్తు. దాహవవిశారదశౌర్యుండు శిష్టబాంధవ 
ప్రియుం డసమానసుందరగభీరశుభాకృతి యల్ల పుణ్యుం డా 
రయ నకులుండు పాండుసుతరత్నము భాసురకీర్తి యిమ్మహిన్‌. 213 


ప్రతిపదార్థం: నకులుండు= నకులుడు; అయనయసం[గ్రహుండు= మేలు చేసెడి నీతి విధానం బాగా తెలిసినవాడు; 
వినయవ్యవసాయి= నమ్రతను అలవరుచుకొనటానికి కృషిచేసినవాడు; భయ+ఆర్త, లోక, సం్యశ్రయుండు= భీతిచేత దీనులైన 
జనులకు ఆధారం అయ్యేవాడు; కృత+అ(స్తుడు= మంత్రమహిమ కల ఆయుధాలు 'ప్రయోగించటంలో సిద్ధహస్తుడు; ఆహవ, 
విశారద, శౌర్యుండు= యుద్దం చేయటంలో కౌశలంతోకూడిన పరా(క్రమం కలవాడు; శిష్ట, బాంధవ, ప్రియుండు= మంచివారైన 
బంధువులకు ఇష్టుడు; అసమాన, సుందర, గభీర, శుభ+ఆకృతి= సాటిలేనట్టి అందమైన లోతైన మంచిదైన ఆకారం కలవాడు 
(సాటిలేని సుందరుడు, లోతైన మనస్సు కలవాడు, శుభమైన ఆకారం కలవాడు); అల్ల= అదిగో చూడుము; పుణ్యు(డు= 
సుకృతం చేసినవాడు; ఆరయన్‌= చూడగా; పాండుసుత రత్నము= పాండురాజు కొడుకులలో రత్నం (శ్రేష్టుడు); ఈ+మహిన్‌= 
ఈ లోకంలో; భాసురకీర్తి= (ప్రకాశించే యశస్సు కలవాడు. 


తాత్సర్యం: లోకానికి శ్రేయస్సు కలిగించే నీతి విధానం తెలిసిన వాడున్నూ, విజ్ఞానంవలన ఏర్పడిన వినయం 
కలవాడున్నూ, భయంచేత దీనులు అయిన (ప్రజలను కాపాడి ధైర్యం చేకూర్చేవాడున్నూ, యుద్దంచేయటంలో 
గడుసుదనం చూపగల పరా(క్రమవంతుడున్నూ, మంచివారైన బంధువులకు సంట్రితి ఘటించేవాడున్నూ, 


i025 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాటిలేనిసౌందర్యం కలిగిన ప్రియదర్శనుడున్నూ, పరోపకారపారీణుడున్నూ అయిన అడుగో అతడే పుణ్యాత్ముడు 
నకులుడు. పాండవులలో రత్నం. భూలోకంలో పేరుప్రతిష్టలను ఆర్జించినవాడు. 
ఉ. వీరుడు చిత్రయోధి దృఢవేధి కృతాస్తు(డు భూరిబుద్ది వి 
న న థ 
స్పారు(డు వాగ్విశారదు(డు పార్టులకూరిమితమ్ము( డుజ్జలా 
కారు(డు ధర్మదక్షు( డవికారుండు ప్రాధపతంగతేజు. డ 
ద్రీరుండు పాండవుండు సహదేవుండు దేవనిభుండు పెంపునన్‌. 214 


ప్రతిపదార్థం: సహదేవుండు= సహదేవుడు; వీరుండు= గొప్పపరాక్రమం కలవాడు; చిత్రయోధి= అచ్చెరువుకొలిపే యుద్దం 
చేయగలవాడు; దృఢవేధి= గురిచూచి గట్టిగా తగిలేటట్టు ఆయుధాలు ప్రయోగించగలవాడు; కృత+అ|స్రుండు= మంత్రమహిమ 
గల ఆయుధాలను వాడటంలో సిద్దహస్తుడు; భూరిబుద్దివిస్సారుడు= గొప్ప తెలివి తేటలు విస్తరించిన మేధావి; వాక్‌+విశారదుండు= 
మాటలలో నేర్పరి; ధర్మదక్షుండు= ధర్మం నిర్వహించటంలో సమర్ధత కలవాడు; పార్టుల కూరిమి తమ్ముండు= పాండవులకు 
ప్రియమైన కడగొట్టు తమ్ముడు; ఉత్‌+జ్వల+ఆకారుండు= గొప్పగా ప్రకాశించే రూపం కలవాడు, తేజస్వి; అవికారుండు= 
చిత్తవికారాలు లేనివాడు; (ప్రాఢపతంగతేజుడు= చండమార్తాండుడివంటి (ప్రకాశం కలవాడు; ఆ+దీరుండు= చిత్తస్టైర్యం 
కలవాడు; పాండవుండు= పాండురాజుయొక్క కొడుకు; పెంపునన్‌= గొప్పతనంలో; దేవ, నిభుండు= దేవతలతో సమానుడు; 


తాత్పర్యం: సహదేవుడు మానవమా(త్రుడు కాడు సుమా! అతిలోక తేజస్వి అయిన అతడు దేవతలతో సమానుడు. 
గొప్పపరా[క్రమం కలిగినవాడు. ఆశ్చర్యం గొలిపేవిధంగా యుద్దంచేయగలవాడు. గురిచూచి గాటంగా నాటేటట్టు 
ఆయుధాలు ప్రయోగించే లక్ష్యశుద్ది కలవాడు. బుద్దికుశలత కల మేటి మేధావి. పొంకంగా తూచితూచి మాటలు 
కూర్చగల వక్త. పాండవులు అనురాగంతో లాలించే కట్టకడపటి తమ్ముడు. దేదీప్యమాన మైన తేజస్సు కలవాడు, 
ధర్మనిర్వహణ సమర్థుడు, చండమార్తాండుడివలె వెలుగొందేవాడు. చిత్తవికారాలు లేని ధైర్యశాలి. గొప్పతనంలో 
దేవతలతో సమానుడు. అడుగో అతడే సహదేవుడు. చూడుము. 
తే. కొడుకులం దెల్లం గడుంగూర్చు గొంతి యితని; । కిమ్మహాత్ముడు మహి చలియించె నేని 

నగ్ని చల్లన యయ్య నే నాత్మం దాను । ధర్మనిష్టు డై సత్యంబు దప్ప( డెపుడు. 215 
ప్రతిపదార్థం: గొంతి= కుంతీదేవి; ఇతనికిన్‌= ఇతనిపై (ఈ సహదేవుడిని); కొడుకులందున్‌+ఎల్లన్‌= అందరి కుమారులలో; 
కడున్‌ మిక్కుటంగా; కూర్చున్‌= వాత్సల్యం చూపుతుంది; ఈ+మహా+ఆత్ముండు= ఈ మహానుభావుడు; మహి= భూమి; 
చలియించెన్‌+ఏనిన్‌= కంపించినప్పటికిన్నీ; అగ్ని= నిప్పు; చల్లన+అయ్యెన్‌+ఏని= చల్లబడినప్పటికిన్నీ; తాను= తాను (సహదేవుడు); 
ఆత్మన్‌= మనస్సులో; ధర్మనిష్టుండు+ఐ= ధర్మంలోనే ఏకాగ్రత కలవాడై; ఎపుడున్‌= ఏ సమయంలోనూ; సత్యంబున్‌= 
నిజాన్ని; తప్పండు= వీడడు. 


తాత్సర్యం: కుంతీదేవికి తన కొడుకులు అందరిపై కంటె ఈ సహదేవుడిమీదనే వాత్సల్యం మెండు. ఈ 

మహాత్ముడు సంతత సత్యసంధుడు. భూమి కంపించవచ్చును, అగ్గి చల్లబడవచ్చును కాని సహదేవుడు మాత్రం 

ధర్మనిష్ట వదలిపెట్టడు, బొంకు పలుకడు. 

వ. వీ రేవురు నత్యంతదుర్వారులు; వీరి బారిం బడిన వారాశినడుమ నుగ్రమకరాహతంబై యవియు 
పేరోడయుం బోలె నీసైన్యంబు వికలం బగు; నీవునుం బ్రాణం బొండె మానం బొండె. గోల్పోక మెయిమెయిం 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1023 


బో నేర్చిదవే?” యనియె; నప్పుడు కౌంతేయులు సైంధవసేనం దలపడి దిబ్ముఖంబున నెల్లం జీ(కట్లు 
గవియునట్లుగా బాణపటలంబులు వజ.గింపం దొడంగిన. 216 


ప్రతిపదార్థం: వీరు+ఏవురున్‌= వీరు అయిదుగురు - పంచపాండవులు; అతి+అంత, దుర్వారులు= వారించుటకు శక్యంగాని 
వీరులు; వీరి= పాండవులయొక్క; బారిన్‌+పడిన= హింసకు గురియెతే; వారాశినడుమన్‌= సము(ద్రమధ్యంలో; ఉగ్ర, 
మకర+ఆహతంబు+ఐ= భయంకరమైన మొసళ్ల చేత కొట్టబడినట్టిదై; అవియు= పగులు; పేరు+ఓడయున్‌+పోలెన్‌= పెద్ద 
నావవలె; సీసైన్యంబు= నీసేన; వికలంబు+అగున్‌= చెదరుతుంది; నీవునున్‌= నీవు సయితం; ప్రాణంబు+ఒండెన్‌= ప్రాణంకాని; 
మానంబు+ఒండెన్‌= గౌరవంకాని; కోల్ళోక= పోగొట్టుకొనక; మెయిమెయిన్‌= అనాయాసంగా; పో, నేర్చెదవే?= పోగలవా?; 
అనియెన్‌= అని చెప్పింది; అప్పుడు= ఆ సమయంలో; కౌంతేయులు= కుంతీపుత్రులు- పాండవులు; సైంధవసేనన్‌= 
జయ॥ద్రథుడి సైన్యాన్ని; తలపడి= తాకి; దిక్‌+ముఖంబునన్‌= దిక్కుల పురోభాగంలో; ఎల్లన్‌= పూర్తిగా; చీకట్టు= అంధకారాలు; 
కవియునట్టుగాన్‌= ముసిరేటట్టుగా; బాణ పటలంబులు= అమ్ముల సముదాయాలు; పటు(గింపన్‌+తొడంగినన్‌= ప్రయోగించ 
సాగగా. 


తాత్సర్యం: పంచపాండవులు జయించ నలవిగానివారు సుమా. ఎవరును వీరిబారినుండి తప్పించుకొనలేరు. 
సము(ద్రమధ్యంలో మొసళ్లకు చిక్కి (బద్దలయ్యే పెద్దనౌకవలె నీసైన్యం పాండవులకు చిక్కి వికలం కాగలదు. ఇక 
నీవు సయితం ప్రాణాన్ని కోల్పోతావు లేదా గౌరవాన్ని కోల్ళోతావు' అని [ద్రౌపది సైంధవుడిని హెచ్చరించింది. 
అంతలో పాండవులు సైంధవుడి సేనలను చుట్లుముత్లి ఆకసాన్ని చీకట్లు క్రమ్మేటట్టుగా అమ్ములసముదాయాలను 
యా లు యు op ౧ 

(ప్రయోగించారు. 
క. “తొలంగకుండు పొదువు( దేయుండు । నిలువుండు వడి. బొడువుం డనుచు నిజయోధుల. దాం 

గలయఈ బురికొల్సి సైంధవు(। డలఘు పరాక్రముండు నిలిచె నాహవభూమిన్‌. 217 


ప్రతిపదార్థం: తొల(గకు(డు= కదలిపోకండి; పొదువుండు= చుట్టుమూగండి; ఏయుండు= కొట్టండి; నిలువుండు= పారిపోకుండా 
ఆగండి; వడిన్‌= వేగంగా; పొడువుండు= (గ్రుచ్చండి; అనుచున్‌= అని పలుకుతూ; నిజ, యోధులన్‌= తనభటులను; తాన్‌= 
తాను (సైంధవుడు); కలయన్‌= కలిసి పోరాటం సలిపేటట్టుగా; పురికొల్సి= ప్రోత్సహించి; అ, లఘు, పరా(క్రము(డు= గొప్ప 
శౌర్యం కలవాడు; సైంధవుండు= జయ॥ద్రథుడు; ఆహవభూమిన్‌= యుద్దంలో; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: ప్రక్కకు కదలకండి, చుట్టుముట్టండి, కొట్టండి, ధైర్యంతో నిలబడండి, వేగంగా (గ్రుచ్చండి” అంటూ 

తన సైనికులను ఐకమత్యంతో నిలిచి పోరాడం డని ప్రోత్సాహిస్తూ జయ।ద్రథుడు గొప్పపరా(క్రమం ప్రదర్శించేవాడై 

రణరంగంలో నిలబడ్డాడు. 

వ. ఇట్లు, త్రిగర్తశిబిసింధుసైన్యంబులతో ననేకనరపతిపరివృతుండై నిలిచిన జయద్రథుం జూచి, భీమసేనుండు 
క్రోధారుణలోచనుం డై, రథంబు డిగ్గి హేమబంధ బంధురంబును నయోమయంబును నగు గదాదండంబు 
ద్రిప్పుచు వానిపయిం గవిసిన నడ్డపడి కోటికాస్యుండు నిజసైన్యసంఘంబుతో నమ్మహావీరుం బొదువుటయు 
నతండు. 218 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; (త్రిగర్తశిబి సింధుసైన్యంబులతోన్‌= (త్రిగర్తులకు శిబికి సింధుదేశానికి సంబంధించిన 
సేనలతో; అనేక, నరపతి పరివృతుండు+ఐ= పెక్కురురాజులచేత చుట్టకొనబడినవాడై; నిలిచిన= నిలబడిన; జయ(ద్రథున్‌+చూచి= 


024 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైంధవుడిని అరసి; భీమసేనుండు= భీముడు; (క్రోధ+అరుణ, లోచనుండు+ఐ= కోపంచేత ఎ(ర్రవారిన నేత్రాలు కలవాడై; 
రథంబు+డిగ్గి= తేరు దిగి; హేమ, బంధ, బంధురంబును= బంగారు పిడిచేత పొదుగబడినదియున్నూ; అయస్‌+మయంబును= 
ఇనుముతో కూడినదియున్నూ; అగు= అయిన; గదాదండంబు= గదను; (త్రిప్పుచున్‌= ఇటు నటు సంచలింపజేస్తూ; 
వానిపయిన్‌= అతడిపై, జయద్రథుడిపై; కవిసినన్‌= ఉణుకగా; కోటికాస్యుండు= కోటికాస్యుడు; అడ్డపడి= అడ్డంవచ్చి; నిజ, 
సైన్య, సంఘంబుతోన్‌= తనయొక్క సేనల సముదాయంతో; ఆ+మహావీరున్‌= ఆగొప్పయోధుడిని; పొదువుటయును= 


తాత్సర్యం: ఈవిధంగా త్రిగర్తశిబిసింధుసేనలు పెక్కురు రాజులు తన చుట్టు చేరిఉండగా రణరంగంలో నిలిచిన 
సైంధవుడిని చూచి భీముడు కోపంచేత ఎర్రబడిన కన్నులతో తనరథం దిగి, బంగారుపిడి గల ఇనుపగదను 
త్రిప్పుతూ అతడిపైకి ఉరికాడు. అంతట కోటికాస్యుడు భీముడికి అడ్డుపడి తనసేనలతో కలిసి ఆ మహావీరుడిని 
ఎదుర్కొన్నాడు. 


క. మదగజముల రథయోధుల. । బదాతులను దురగములను బలువిడి. గలయం 
జదుపుచు దుర్వారగతిన్‌ | విదితబలుండు ఘనగదాప్రవీణత మెటిసెన్‌. 219 


ప్రతిపదార్థం: మదగజములన్‌= మదించిన ఏనుగులను; రథయోథులన్‌= రథికులను; పదాతులను= కాల్చలాలను; 
తురగములను= గుర్రాలను; బలువిడిన్‌= ఉత్సాహంతో; కలయన్‌+చదుపుచున్‌= కలసిపోవునట్టుగా నేలమట్టంచేస్తూ; దుర్వారగతిన్‌= 
వారించటానికి వీలులేని విధంగా; విదితబలు(డు= తేటతెల్లమైన బలం కలవాడు అయిన భీముడు; ఘన, గదా, ప్రవీణతన్‌= 
గొప్పదైన గదయందు గల నేర్పును; మెజసెన్‌= (ప్రకాశింపచేశాడు. 


తాత్సర్యం: భీముడు మత్తేభాలను, రథాలతో కూడిన రధికులను, గుర్రాలను, కాల్చలాలను కలతచెందించి 
నేలమట్టంచేసి, తన గదాప్రయోగకౌశలాన్ని (ప్రకాశింపచేశాడు. 


వ. ఇట్లు విహరించి యహితసైన్యంబు నిహతం బగుటయు. జెలంగి సింహనాదంబు సేసి, యతండు సారథి 

సముపనీతం బైన రథంబు సాదరంబుగా నెక్కి గృహీతశరాసనుండై విక్రమించె; మటియును. 220 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; విహరించి= యథేచ్చగా తిరిగి; అహిత సైన్యంబు= విరోధి సేన; నిహతంబు+అగుటయున్‌= 
చచ్చుటయున్నూ; చెలంగి= ఉత్సహించి; సింహనాదంబు+చేసి= సింహగర్జన వంటి కేక పెట్టి; అతండు= అతడు, భీముడు; 
సారథి, సముపనీతంబు+ఐన= సారథిచేత దగ్గరకు తీసికొనిరాబడిన; రథంబు= అరదం; సాదరంబుగాన్‌= అభిమాన 
పురస్ఫరంగా; ఎక్కి= ఆరోహించి; గృహీత, శరాసనుండు+ఐ= పట్టిన ధనుస్సు కలవాడై; విక్రమించెన్‌= పరా(క్రమించాడు; 
మణీయును= వెండియును. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడు రణరంగంలో యథేచ్చగా తిరిగి శత్రుసేనలను రూపుమాపి సింహనాదం 
చేశాడు. తదుపరి సారథి తనకడకు తీసికొని వచ్చిన రథాన్ని అధిరోహించి, విల్లు చేపట్టి అము శ్రలతో మరల యుద్ధం 
చేయసాగాడు. 


క. అలిగి యుధిష్టిరుండును న । గ్గలికం బ్రతివీరు లడర( గార్ముక విద్యా 
విలసనము మిగుల సౌవీ । రుల నూర్వుర రథికవరుల రూ పడంగించెన్‌. 221 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1025 


ప్రతిపదార్థం: యుధిస్టిరుండును= ధర్మరాజును; అలిగి= కోపించి; అగ్గలికన్‌= పూనికతో; (ప్రతివీరులు+అడరన్‌= శత్రువీరులు 
భయపడేటట్టుగా; కార్ముక, విద్యా, విలసనము= విలువిద్య యొక్క విలాసం; మిగులన్‌= అతిశయించగా; సౌవీరులన్‌= 
సౌవీరజాతికి చెందిన; నూర్వుర రథికవరులన్‌= వందమంది రథయోధులలో శ్రేష్టులను; రూపు+అడంగించెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు కోపించి పూనికతో యుద్దంచేసి శత్రువీరులు వెరపు చెందేటట్టుగా విలువిద్య (ప్రకాశింప జేసి 
నూరుమంది సౌవీర రథయోధులను చంపాడు. 
క. నకులుండు నిశాతసాయక । నికరంబుల సమర ధారుణీతల మెల్లం 

బ్రకట పరవీరవరమ । స్తక బంధురముగ నొనర్జె దారుణభంగిన్‌. 222 


ప్రతిపదార్థం: నకులు(డు= నకులుడు; నిశాత సాయక నికరంబులన్‌= వాడియైన అమ్ముల సముదాయాలచేత; సమర 
ధారుణీతలము+ఎల్లన్‌= యుద్దభూమిని అంతటినీ; దారుణభంగిన్‌= ఘోరమైన విధంగా; (ప్రకట పరవీరవరమస్తక బంధురముగన్‌= 
స్పష్టముగా శత్రువీరశ్రేషుల యొక్క తలకాయలతో నిండినదిగా; ఒనర్భెన్‌= చేశాడు. 


తాత్పర్యం: నకులుడు వాడిఅమ్ములను ప్రయోగించి యుద్దభూమంతా శత్రువీరుల తలకాయలతో నిండిపోయి 
భయంకరంగా కనబడేటట్టు చేశాడు. 


క. నారాచపాతముల దు । ర్వారుండు సహదేవు. డాహవ ముఖంబున న 
శ్వారోహకులం గూల్లుచు । వీరవిహారంబు సలిపె వేడ్క యెలర్చన్‌. 223 


ప్రతిపదార్థం: దుర్వారు(డు= వారించుటకు వీలులేనివాడు; సహదేవు(డు; నారాచపాతములన్‌= బాణాలను వర్షించటంచేత; 
ఆహవ, ముఖంబునన్‌= యుద్దరంగపు ముందుభాగంలో; అశ్వ+ఆరోహకులన్‌= రౌతులను; కూల్చుచున్‌= సంహరిస్తూ; 
వేడ్క= వినోదం; ఎలర్పన్‌= శోభిల్లగా; వీరవిహారంబు= వీరుడు చేసే స్వేచ్చాయానం; సలిపెన్‌= చేశాడు. 


తాత్పర్యం: బాణాలను ప్రయోగించి సహదేవుడు యుద్ధరంగంలో అనిమొనలోని అశ్వికులను సంహరించి వీరవిహారం 
చేశాడు. 


ఆ. సింధురాజసైన్య సింధుపూరమునందు । మహిత ఫల్గునాఖ్య మంథనగము 

దిరిగి కలంపందొడంగ౧6 బరన్ఫపాలక మహా | జలచరవ్రజంబు సంచలింప. 224 
ప్రతిపదార్థం: మహిత, ఫల్లున+ఆఖ్య, మంథనగము= అర్జునుడు అనే పేరుగల గొప్ప మందర పర్వతం; సింధు రాజ సైన్య 
సింధుపూరమునందున్‌= సింధురాజుయొక్క సేన అనెడి ము(ద్రజలసమూహంలో; తిరిగి= పరిభ్రమించి; పర, నృపాలక, మహా, 
జలచర, |వ్రజంబున్‌= శత్రురాజులు అనెడి జలజంతువుల సముదాయం; సంచలింపన్‌= క్షోభించేటట్టుగా; కలంపన్‌+తొడల౮ాన్‌= 
కదిపి కుదిపి వేయసాగాడు. 


తాత్పర్యం: సింధురాజుయొక్క సైన్యం అనెడి సము(ద్రజలాలలో అర్జునుడు అనే గొప్ప మందరపర్వతం కలయదిరిగి 
శత్రురాజులు అనే జలచర సముదాయాన్ని క్షోభింపజేస్తూ కదిపి కుదిపివేసింది. 


విశేషం: (1) అలం: రూపకం. (2) క్షీరసాగర మథనం-దేవదానవులు మందరగిరిని కవ్వంచేసి పాలకడలిని చిలకడం, సుప్రసిద్ధ 
పౌరాణికగాథ, 


ide శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


వారణకోటి దదారోహకులతోన । వివశమై యొటిలుచు నవని. ద్రెళ్లె: 
సూతహయధ్వజపాతపూర్వకముగ । రథములు దుమురయ్యె రథులతోన; 
వెస రావుతులతోన వసమటి హయములు । గెడసి యెల్లెడలను బుడమి( గప్పె; 


దందడి( దెరలుచు సందడి పెల్లుగా' । గాలుబలంబులు గూలె గలయఈ 


ఆ. దుముల మధిక మయ్యె సమరతలంబున | ఘోరరుధిరవారిపూర మెసంగె; 
జితవిరోధిబలుండు శతమఖసూనుండు | చాపనైపుణంబు సూపునపుడు. 225 


ప్రతిపదార్థం: జిత, విరోధి, బలుండు= జయించబడిన శత్రువుల సైన్యం కలవాడు; శతమఖ, సూనుండు= ఇం(ద్రుడికొడుకు; 
చాపనైపుణంబు= వింటినేర్సు; చూపునపుడు= (ప్రదర్శించేటప్పుడు; వారణకోటి= ఏనుగుల సముదాయం; తత్‌+ 
ఆరోహకులతోన్‌+అ= ఆ ఏనుగులను ఎక్కిన వీరులతో పాటుగా; వివశము+ఐ= వశం తప్పి; ఒజలుచున్‌= (వాలుతూ; 
అవనిన్‌= భూమిపై; (త్రెళ్లెన్‌= పడిపోయింది; సూత, హయ, ధ్వజ, పాత, పూర్వకముగన్‌= సారథి గుర్రాలు జెండాలు ముందు 
పడునటువంటివి కాగా; రథములు= అరదాలు; రథులతోడన్‌= రథయోధులతో పాటుగ; తుమురు+అయ్యెన్‌= ముక్కలు 
అయ్యాయి; వెసన్‌= శీఘ్రంగా; రావుతులతోన= ఆశ్వికులతోపాటు; వసమజి= అదుపు తప్పి; హయములు= గుర్రాలు; 
కెడసి= చచ్చి; ఎల్ల+ఎడలను= అన్నిచోట్టలో; పుడమిన్‌= భూమిని; కప్పెన్‌= ఆవరించాయి; దందడిన్‌= దట్టంగా; తెరలుచున్‌= 
పొరలుచు; సందడి= సమ్మర్షం; పెల్లుగాన్‌= అతిశయించగా; కాలు బలంబులు= కాల్చలాలు, పదాతులు; కలయన్‌+కూలెన్‌= 
కుప్పకూలాయి; తుములము= సందడి కయ్యం; అధికము+అయ్యెన్‌= హెచ్చింది; సమర తలంబునన్‌= రణరంగంలో; ఘోర, 
రుధిర, వారి పూరము= భయంకర మైన నెత్తురు (ప్రవాహం; ఎసఠాన్‌= అధికమయింది. 


తాత్సర్యం: అర్జునుడు తన విలువిద్యను (ప్రదర్శించేటప్పుడు భయంకరమైన నెత్తురు ప్రవాహాలు ఏర్పడ్డాయి. 
అతడు శత్రువులసేనలు సంహరించే సామర్థ్యం కలవాడు. ఏనుగుల సమూహాలు వాటిపై ఎక్కి యుద్దం చేస్తున్న 
వీరులతో పాటు వశంతప్పి భూమిపై (వాలిపడి పోయాయి. రథాలు రథికులతో, గుర్రాలతో జెండాలతోపాటు 
ముక్కలు చెక్కలై రణరంగాన్ని కప్పివేశాయి. గుర్రాలు రౌతులతోపాటు అధీనం తప్పి యుద్దభూమిపై కూలిపోయాయి. 
కాల్చలాలు దొమ్మియుద్దం చేస్తూ కుప్పలు కుప్పలుగా రణరంగంలో ఒరిగిపోయాయి. యుద్దభూమి బీభత్సంగా 
కన్పించింది. 


తే. సవ్యకరమునందును నపసవ్యకరము । నందు బర్యాయ సంగత మగుచు( జూడ 
గొటివి ద్రిప్పిన యొప్పున మెఅసె6 బార్జు । గాండివము వాలు(దూపులగని యనంగ. 226 


ప్రతిపదార్థం: పార్టు గాండివము= గాండివం అనే పేరు కల్గిన అర్షునుడివిల్లు; సవ్యకరము నందున్‌= ఎడమచేతిలోనూ; 
అపసవ్య, కరమునందున్‌= కుడి చేతిలోనూ; పర్యాయ సంగతము+అగుచున్‌= ఒకమారు అటు ఒకమారు ఇటు సమకూర్భబడినదై; 
చూడన్‌= అరయగా; కొణవి= మండెడు కర్ర; (త్రిప్పిన+ఒప్పునన్‌= త్రిప్పిన విధంగా; వాలు+తూపుల గని= వాడి అమ్ములగని; 
అనంగన్‌= అనేటట్టుగా; మెజసెన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: అర్జునుడు కవ్వడి. (కవ+వడి) రెండు వడులు కలవాడు; సవ్యసాచి= రెండు చేతులతో బాణాలు 
ప్రయోగించేవాడు. అర్జునుడు గాండీవం చేతబట్టి ఒకసారి కుడిచేతితో మరొకమారు ఎడమచేతితో బాణాలు 
ప్రయోగించాడు. అప్పుడు గాండీవం అమ్ములగనివలె కన్పించింది. త్రిప్పుతున్న కొరవివలె ప్రకాశించింది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1027 


విశేషం: అర్జునుడు గాండీవం అమ్ములగని వలె కన్పించటానికి మూలహేతువు అది అక్షయ తూణీరంతో కూడిఉండటం 
కావటమే. అగ్నిదేవుడు ఖాండవదహనసమయంలో అర్జునుడికి అక్షయతూణీరం (తరుగని అమ్ములపొది), ఇతరులు నరుకలేని 
ధనుస్సు అయిన గాండీవాన్ని బహూకరించాడు. 


వ. అట్టియెడం ద్రిగర్తపతి యైన సుధన్వుండు గదాహస్తుండై రథంబు డిగ్గి చని ధర్మతనయు రథ్యంబుల 
గూలనేసిన, నతండు నిశితసాయకంబున వానియురంబు వ్రచ్చి విగతజీవుం గావించి, సత్వరంబుగాం జని 
సహదేవు నరదం బెక్కె మజియును ద్రిగర్తులలోన మహాముఖ క్షేమంకరు లనువారు నకులుం బొదివి 
ఘనశరాసారంబు గురిసి జలధరంబులుం బోలె గర్జిల్లిన, నమ్మాద్రీసూనుండు వారి నిద్దజం బెక్కమ్ముల 
నొప్పించె; నంత దదీయాగ్రజుం డగు సురథుండు. 227 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ తరుణంలో; (త్రిగర్తపతి+ఐన= (త్రిగర్త దేశానికి ప్రభువు అయిన; సుధన్వుండు= సుధన్వుడు 
అనే వాడు; గదా, హస్తుండు+ఐ= గద చేతపూనిన వాడై; రథంబు, డిగ్గి= తేరు దిగి; చని= వెడలి; ధర్మతనయు, రథ్యంబులన్‌ 
ధర్మనందనుడియొక్క గుర్రాలను; కూలన్‌+ఏసినన్‌= సంహరించగా; అతండు= ఆ ధర్మరాజు; నిశిత, సాయకంబునన్‌= 
వాడిబాణంచేత; వాని= ఆ సుధన్వుడియొక్క; ఉరంబు= వక్షం; (వ్రచ్చి= చీల్చి; విగతజీవున్‌+కావించి= చంపి; సత్వరంబుగాన్‌= 
వేగంగా; చని= వెడలి; సహదేవు+అరదంబు+ఎక్కెన్‌= సహదేవుడియొక్క తేరును అధిరోహించాడు; మజీయును= వెండియు; 
త్రిగర్తులలోనన్‌= (త్రిగర్తులలో; మహాముఖ, క్షేమంకరులు+అనువారు= మహాముఖుడు క్షేమంకరుడు అనేవారు; నకులున్‌+పొదివి= 
నకులుడిని చుట్టుముట్టి; ఘనశర+ఆసారంబు= పెద్ద అమ్ములవాన; కురిసి= వర్షించి; జలధరంబులున్‌+పోలెన్‌= మేఘాలవలె; 
గర్జిల్లినన్‌= ఉరుమగా; ఆ+మాద్రీ, సూనుండు= ఆ మాద్రికొడుకు; వారిన్‌+ఇద్దణున్‌= వారిరువురిని- మహాముఖ క్షేమంకరులను; 
పెక్కు+అమ్ములన్‌= అనేక బాణాలు ప్రయోగించి; నొప్పించెన్‌= బాధించాడు; అంతన్‌= అంతట; తదీయ+అ(గ్రజుండు+అగు= 
వారి యొక్క అన్న అయిన; సురథుండు= సురథుడు. 


తాత్సర్యం: ఆ తరుణంలో త్రిగర్తదేశప్రభువు అగు సుధన్వుడు తనచేత గద ధరించి తేరు డిగ్గి ధర్మరాజుపై 
విజృంభించి అతడి రథానికి పూన్చిన గుర్రాలను చంపాడు. ధర్మరాజు ఒక వాడి బాణంతో ఆ సుధన్వుడివక్షం చీల్చి 
ఆతడిని సంహరించి, తాను సహదేవుడి రథంపై ఎక్కాడు. అంతట (త్రిగర్తులలోని వీరులు మహాముఖుడును, 
క్షేమంకరుడును నకులుడిని చుట్టూ (క్రమ్ముకొని, మేఘాలవలె గర్జిస్తూ అమ్ములజడివాన అతనిపై వర్షించారు. 
నకులుడు ఆ ఇరువురితో యుద్దంచేసి, పెక్కుబాణాలు ప్రయోగించి వారిరువురిని బాధించాడు. అంతట వారి అన్న 
సురధు(డు. 
చ. కరినికరంబుతో( దొడరి గర్వితు(డై తనవారణేంద్రు న 

క్కురుకులవీరుమీ(ద నెసంగొల్పినం దద్రథఘోటకంబులం 

బరుషత6 జంపు నగ్గజము వాయక వా€ డసిచర్మహస్తు(డై 

ధరణికి దాయటుచో నది మదంబున వెండియు. బై గడంగినన్‌. 228 
ప్రతిపదార్థం: కరి, నికరంబుతోన్‌= ఏనుగుల సముదాయం తోడుగా పెట్టుకొని; తొడరి= పూని; గర్వితుండు+ఐ= మదించిన 
వాడై; తన, వారణ+ఇం(ద్రున్‌= తన యొక్క శ్రేష్టమైన ఏనుగును; ఆ+కురుకుల వీరుమీందన్‌= నకులుడిపై; ఎసంగొల్పినన్‌= 


ఎదుర్కొనుటకు ప్రోత్సహించగా; తత్‌+రథ, ఘోటకంబులన్‌= ఆ నకులుడి తేరుయొక్క గుర్రాలను; పరుషతన్‌= కఠినంగా; 
చంపు= చంపే; ఆ+గజమున్‌= ఆ ఏనుగును; పాయక= వదలక (అంతటితో ఆగకుండా); వాండు= నకులుడు; అసిచర్మ 


i098 శ్రీమదాంధ్ర మహాభారతము 


హస్తుడు+ఐ= కత్తిని డాలును చేతులలో ధరించినవాడై; ధరణికిన్‌= భూమికి; దాయుచోన్‌= ఉరికేటప్పుడు; అది= ఆ 
యేనుగు; వెండియున్‌= మరల; పైన్‌+కడంగినన్‌= నకులుడి మీదకు వచ్చి పడటంచేత. 


తాత్సర్యం: సురథుడు తన ఏనుగులతండాన్ని తన వెంటపెట్టుకొని తన గజరాజాన్ని నకులుడిపై పురికొల్పాడు. 
ఆ యేనుగు విజృంభించి నకులుడి రథాశ్వాలను చంపింది. నకులుడు అంతట రథంపై నుండి కత్తిని డాలును 
చేబూని భూమిపై దూకినప్పుడు ఆ ఏనుగు మదించి ఆతనిపై విజృంభించింది. 


చ. తొల(గక యమ్మహాబలుండు దోర్టల మొప్ప గృపాణపాతభం 

గుల గరినాథు కేలు నిరుగొమ్ములతో బెరయంగం ద్రుంప బె 

ట్టిలకు విచేష్టమై నొటిగు నేనుంగుపై నతిమాత్రభీతి వి 

హ్వలుం డగు శత్రు నుద్ధతిం గృతాంత విధేయునిం జేసి వ్రేల్మిడిన్‌. 229 
ప్రతిపదార్థం: ఆ+మహాబలు(డు= ఆ గొప్ప బలవంతుడు- నకులుడు; తొలంగక= (తాను విరథుడు అయినప్పటికీ 
యుద్ధభూమి) వీడక; దోర్బలము= భుజ శక్తి; ఒప్పన్‌= శోభిల్లగా; కృపాణ, పాత, భంగులన్‌= కత్తి వేటుల రీతులలో; 
కరినాథుకేలున్‌= ఆ గొప్ప ఏనుగు తుండాన్ని; ఇరు+కొమ్ములతోన్‌= రెండు దంతాలతో; బెరయంగన్‌= కలిసి ఒకటి 
అయ్యేటట్టుగా; (త్రుంపన్‌= ఖండించగా; బెట్టు= మిక్కుటంగా; ఇలకున్‌= భూమికి; విచేష్టము+ఐ= చేష్టదక్కి, కదలిక లేనిదై; 
ఒణిగు= పాలే; ఏనుంగుపైన్‌= ఏనుగుమీదనే; అతి మాత్ర భీతి, విహ్వలు(డు+అగు= కొలదికి మించిన భయంచేత 
చేష్టలుడిగినవాడు అయిన; శృత్రున్‌= శత్రువును; ఉద్దతిన్‌= గర్వంతో; ద్రేల్మిడిన్‌= శీఘ్రంగా; కృతాంత, విధేయునిన్‌ +చేసెన్‌= 
యముడికి అధీనుడిగా చేశాడు అంటే సంహరించాడు. 


తాత్పర్యం: తాను విరథుడు అయినప్పటికీ, యుద్దం విరమించక గొప్పబలం గల ఆ నకులుడు ఆ మత్తేభాన్ని 
తన కత్తితో ఎదుర్కొని దాని తుండాన్ని దంతాలను ఖండించాడు. ఆ యేనుగు చేష్ట దక్కి భూమిపై కూలిపోయింది. 
ఆ మత్తేభంమీద నున్న వీరుడు సురథుడు ఆ దృశ్యాన్ని చూచి మిక్కిలిభయంతో చేష్టలుడిగాడు. అంతట అతడిని 
నకులుడు యమలోకానికి పంపాడు. 


క. వైరులు దల(క(గ నిమ్మె | దారుణపారుషవిశేషదక్షుం డై య 

వ్వీరుడు రయమున నరిగి స । మీరతనయునరద మెక్కి మెఅసెం బోరన్‌. 230 
ప్రతిపదార్థం: ఆ+వీరుండు= నకులుడు; వైరులు= శత్రువులు; తలంకంగన్‌= భయపడగా; ఇమ్మైన్‌= ఈ రీతిగా; దారుణ, 
పౌరుష, విశేష దక్షుండు+ఐ= భయంకరమున్నూ పేర్కొనదగినట్టిదియున్నూ అయిన పరాక్రమం చూపటంలో నేర్పరి అయి; 


రయమునన్‌= వేగంగా; అరిగి= వెళ్లి; సమీరతనయు+అరదము+ఎక్కి= వాయుపుత్రుడు అయిన భీమసేనుడి రథాన్ని ఎక్కి; 
పోరన్‌= యుద్దంలో; మెజసెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: శత్రువులు భయపడేటట్టుగా ఆ రీతిగా సాటిలేని శౌర్యసాహసాలు ప్రదర్శించినవాడయి, సమర్గుడు 
అయిన ఆ వీరుడు నకులుడు వేగంగా వాయుపుత్రుడైన భీముడి రథాన్ని ఎక్కి, యుద్దంలో (ప్రకాశించాడు. 


చ. ఘనుడు వృకోదరుండు దను గట్టలుకం దలపడ్డ కోటికా 
స్యుని తురగంబులం దునిమి సూతునికంఠము. ద్రుంచి వైచి తీ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1029 


వ్రనిశిత మైన ప్రాసమున వాని యురంబు వగిల్షి చంపినం 
గనుకని( బాటె భీతి యెసంగంగం దదీయ చమూసమూహముల్‌. 231 


ప్రతిపదార్థం: ఘను(డు= గొప్పవాడు; వృక+ఉదరుండు= (తోడేలు పొట్ట వంటి కడుపు గలవాడు) భీముడు; తనున్‌= 
తనను; కట్టలుకన్‌ (కడు+అలుకన్‌)= మిక్కిలి కోపంతో; తలపడ్డ= ఎదుర్కొన్న; కోటికాస్యునిన్‌= కోటికాస్యుడనే వాడియొక్క; 
తురగంబులన్‌= అశ్వాలను; తునిమి= చంపి; సూతుని కంఠమున్‌= సారథి కుత్తుకను; (త్రుంచి వైచి= నరికివేసి; తీవ్ర, 
నిశితము+ఐన= మిక్కిలి వాడి అయిన; ప్రాసమునన్‌= ఈటె చేత; వాని+ఉరంబు= కోటికాస్యుడి వక్షం; పగిల్చి= పగులగొట్టి; 
చంపినన్‌= సంహరించగా; కనుకనిన్‌= సంభ్రమంతో; తదీయ, చమూ, సమూహముల్‌= ఆతడియొక్క (కోటికాస్యుని యొక్క) 
సేనలగుంపులు; భీతి+ఎసంగంగన్‌= భయం అతిశయించగా; పాటెన్‌= పారిపోయాయి. 


తాత్పర్యం: గొప్పవీరుడైన భీమసేనుడు తనపై మిక్కుటమైన కోపంతో దాడిచేసిన కోటికాస్యుడియొక్క రథాశ్వాలను 
చంపి, ఆతడి సారథి కుత్తుక నుత్తరించి వాడి అయిన ఈటెతో ఆతడి వక్షాన్ని చీల్చి చంపాడు. కోటికాస్యుడి 
మరణానంతరం ఆతడిసేనలు భయపడి చెల్టాచెదరై పారిపోయాయి. 


అర్జునుండు సౌవీరకుమారులం బన్నిద్దణ( జంపుట (సం. 3-255-27) 


వ. అంత నంగారకుండును, గుంజరుండును, సృంజయుండును, సుప్తకుండును, శత్రుంజయుండును, 
సుప్రబుద్దుండును, శుభంకరుండును, భ్రమంకరుండును, శూరుండును, రథియును, గుహకుండును, 
బలాఢ్యుండును నను సౌవీరకుమారులు పన్నిరువురు నిక్ష్వాకు శిబి సైంధవ త్రిగర్త సైన్యంబులం గూడి క్రీడి 
మార్కొని పటుబాణజాలంబులం గప్పిన. 232 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; అంగారకుండును; కుంజరుండును, సృంజయుండును, సుప్తకుండును, శత్రుంజయుండును, 
సుప్రబుద్దుండును, శుభంకరుండును, (భమంకరుండును, శూరుండును, రథియును, గుహకుండును, బలాఢ్యుండును; 
అను= అను పేర్గుగల; సౌవీర కుమారులు= సౌవీరదేశానికి చెందిన యువకులు; పన్నిరువురున్‌= పం|డ్రెండుమంది; ఇక్ష్యాకు, 
శిబి, సైంధవ, (త్రిగర్త సైన్యంబులన్‌+కూడి= ఇక్ష్యాకులకు, శిబికి, సింధుదేశానికి, (త్రిగర్తదేశానికి సంబంధించిన సేనలతోచేరి; 
క్రీడిన్‌= అర్జునుడిని; మార్కొని= ఎదిరించి; పటు బాణ జాలంబులన్‌= బలమైన అమ్ముల సముదాయాలతో; కప్పినన్‌= 
ఆవరించగా. 


తాత్పర్యం: అంత అంగారకుడు, కుంజరుడు, సృంజయుడు, సుప్తకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్దుడు, శుభంకరుడు, 
(భమంకరుడు, శూరుడు, రథి, గుహకుడు, బలాఢ్యుడు అనే పేర్టుగల పన్నెండుమంది సౌవీరయువకులు, ఇక్ష్వాకు, 
శిబి, సైంధవ, త్రిగర్త సేనలు కూడిరాగా అర్జునుడిని ఎదుర్కొని అమ్ముల సముదాయాలు గుప్పించారు. 


మ. అతులక్రోధ విఘూర్దమానహృదయుండై చండ గాండీవ ని 
ర్ల్గత భల్లొఘములం దదస్త్రవితతుల్‌ ఖండించి సౌవీరసం 
తతి. బన్నిద్దజివింద్లులం దునిమి దోర్దర్చంబు మీటింగ స 
స్మితు(డై యాతండు దచ్చిరఃప్రకర విచ్చేదంబు సేసెన్‌ వెసన్‌. 233 


1030 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతుల, (క్రోధ, విఘూర్లమాన, హృదయుండు+ఐ= సాటిలేని కోపంచేత మిక్కుటంగా కలత చెందిన డెందం 
కలవాడై; చండ, గాండీవ, నిర్ణతభల్ల+ఓఘములన్‌= భయంకర మైన గాండీవమనే వింటినుండి వెలువడిన బల్లేల సమూహాలచేత; 
తత్‌+అ(స్త, వితతుల్‌= వారియొక్క అ(స్తాలసముదాయాలను; ఖండించి= ముక్కలు చేసి; సౌవీర సంతతిన్‌, పన్నిద్దర, 
విండ్డులన్‌= సౌవీరకుమారులు పన్నెండుమంది కార్ముకాలను; తునిమి= ఖండించి; దోర్పర్చంబు= భుజ పరాక్రమాటోపం; 
మీఅంగన్‌= అతిశయించగా; సస్మితుండు+ఐ= నవ్వుతో కూడినవాడై; ఆతండు= అర్జునుడు; వెసన్‌= శీఘ్రంగా; తత్‌+శిరః 
ప్రకర, విచ్చేదంబు= వారియొక్క తలల సముదాయంయొక్క ఖండనం; వెసన్‌= శీఘ్రంగా; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు కోపంతో నిండిన హృదయం కలవాడై తన గాండీవం నుండి వెలువడిన బల్లేల పరంపరలతో 
ఆ సౌవీరకుమారుల కార్ముకాలను విరిచి, పిదప వారల శిరస్సులను అలవోకగా ఖండించాడు. 


క. ఆకులముగ శైబ్యుల ని । క్ష్వాకుల, సైంధవులనుం ద్రిగర్తులనుం బో 
నీక పొదివి రయమున న । స్తోకపరాక్రముండు దునిమి తూ(టాడె వడిన్‌. 234 


ప్రతిపదార్థం: అస్తోక పరాక్రముండు= తక్కువకాని అనగా గొప్పపరా(క్రమం కలవాడు - అర్జునుడు; వడిన్‌= శీఘ్రంగా; 
ఆకులముగన్‌= కలతచెందేటట్టు; శైబ్యులన్‌= శిబి వంశానికి చెందినవారిని; సైంధవులనున్‌= సింధుదేశానికి సంబంధించినవారిని; 
త్రిగర్తులనున్‌= (త్రిగర్తదేశీయులను; పోనీక= తప్పించుకొని పోకుండా; పొదివి= ఆక్రమించి; రయమునన్‌= వేగంగా; తునిమి 
తూ6టాడెన్‌= ముక్కలు ముక్కలుగా ఖండించాడు. 


తాత్సర్యం: గొప్పవీరుడైన అర్జునుడు గుంపులు గుంపులుగా పోరాడుతున్న వారందరిని కలచివైచి, శిబివంశానికి 
చెందిన వారిని, ఇక్ష్యాకులను, సింధుదేశానికి సంబంధించిన వారిని, త్రిగర్తదేశీయులను తప్పించుకొని పోకుండా 
చుట్టుముట్టి అదిమిపట్టి శీఘ్రంగా తుత్తునియలు చేశాడు. 


వ. అప్పుడు రణభూమి యంతయు శవమయం బయ్యి, నంబరం బంతయుం గబంధమయం బయ్యె/; జారు 
కేయూర వీరాంకవిభూషితంబులైన బహుచరణశచ్చేదంబులును, గార్ముకతూణీరకాండఖండంబులు, 
నక్షకూబర రథాంగకేతనత్రివేణుకశకలంబులును, బుండరీకవ్యజన చామర భంగంబులుం, గరవాలపరిఘ 
శక్తిగదా ముసలపట్టిసప్రాస లేశంబులు, నెక్కడ జూచిన రాసులై యుండె(; గీలాల పూరంబును 
మాంసపంకంబును గేశ శైవాలంబును నైన యపూర్వనదీప్రవాహంబునందు బహువిధక్రవ్యాదగణంబు 
లవగాహంబు సేయుచు. బ్రకటకోలాహలవ్యాకులం బగుచుండె; నివ్విధంబున. 235 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; రణభూమి+అంతయున్‌= యుద్ద (ప్రదేశమంతా; శవమయంబు+అయ్యెన్‌= 
పీనుగులతో నిండిపోయింది; అంబరంబు+అంతయున్‌= ఆకసం అంతయును; కబంధ, మయంబు+అయ్యెన్‌= మొండెములతో 
నిండింది; చారు, కేయూర, వీర+అంక, విభూషితంబులు+ఐన= అందమయిన భుజకీర్తులతో, వీర లాంఛనాలతో 
అలంకరించబడిన; బాహు, చరణ+ఛేదంబులును= చేతుల యొక్క, కాళ్ల యొక్క తునుకలున్నూ; కార్ముక, తూణీర కాండ 
ఖండంబులును= విండ్లు, అమ్ములపొదుల సమూహాల తునుకలు; అక్ష, కూబర, రథాంగ, కేతన, (త్రివేణుక, శకలంబులును= 
ఇరుసులు, నొగలు, చక్రాలు, జెండాలు, మూడు ముల్లులు కల పరిగోలలయొక్క ముక్కలున్నూ; పుండరీక వ్యజన చామర 
భంగంబులును= తెల్లగొడుగులు విసనకర్రలు, చమరీమృగపు వెండ్రుకలతో చేయబడిన వీవనలయొక్క తునియలున్నూ; 
కరవాల, పరిఘ, శక్తి గదా ముసల పట్టిస ప్రాస లేశంబులును= కత్తులు, ఇనుపకట్ట గుదియలు, చిల్లకోలలు, గుదియలు, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1031 


రోకళ్లు, అడ్డకత్తులు, ఈటెల యొక్క చిరుముక్కలు; ఎక్కడన్‌= ఎచటను; చూచినన్‌= అరసినప్పటికిన్నీ; రాసులు+ఐ= 
'ప్రోగులు అయి; ఉండెన్‌= ఉన్నాయి; కీలాల పూరంబును= నెత్తురు (ప్రవాహమున్నూ; మాంస పంకంబును= మాంసం అనెడి 
బురదయున్నూ; కేశ శైవాలంబును= వెండ్రుకలు అనే నాచున్నూ; ఐన= అయిన; అపూర్వ నదీ (ప్రవాహంబునందున్‌= 
విచిత్రమైన నదియొక్క వెల్లువలో; బహువిధ, (క్రవ్యాద గణంబులు= పెక్కు రీతులయిన రాక్షసుల తండాలు; అవగాహంబు+ 
చేయుచున్‌= మునుగుతూ; ప్రకట, కోలాహల, వ్యాకులంబు+అగుచుండెన్‌= వెల్లడి అయిన కలకల ధ్వనితో కలత చెందింది; 
ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా. 


తాత్పర్యం: ఆ సమయంలో యుద్దప్రదేశమంతయు పీనుగుపెంటలతో నిండింది. ఆకసం మొండెములతో నిండింది. 
అందమైన భుజకీర్తులతో, రాజలాంఛనాలైన ఆభరణాలతో కూడిన చేతుల కాళ్ళ ముక్కలు, ధనుస్సుల అమ్ములపొదుల 
ముక్కలు, ఇరుసులు, నొగలు, చక్రాలు, జెండాలు, మూడు ముల్టులు కల అంకుశాల యొక్క ఖండాలు, వెల్లగొడుగులు, 
చామరాలు మున్నగువాటి ముక్కలు, కత్తులు, ఇనుపకట్ల గుదియలు, చిల్లకోలలు, గుదియలు, రోకళ్టు, అడ్డకత్తులు, 
ఈటెలు మున్నగు ఆయుధవిశేషాల ఖండికలును ఎక్కడ చూచినా పోగులు ప్రోగులుగా పడి ఉన్నాయి. నెత్తురు 
అనే నీటివెల్లువతో మాంసమనే బురదతో వెంట్రుకలు అనే నాచుతో ఒక విచిత్రనది ఏర్పడింది. ఆ నెత్రుటేటిలో 
పలురకాలైన రాక్షసపిశాచగణాలు మునుగుతున్నాయి. అక్కడ ఏర్పడిన వింత సమ్మర్దం కలకలం వర్ణనాతీతం. 
ఈ విధంగా. 


విశేషం: (1) యుద్ద బీభత్సాన్ని కనులార చూచినవాడు ఎజ్టాపైగ్గడ. తిక్కనకూడ (ప్రత్యక్షయుద్దపరిచయం కల మహాకవియే. 
కాని, ఎజ్జనకాలంలో జరిగిన యుద్దబీభత్సం సైనికులనే గాక ప్రజానీకాన్ని అంతటిని ఆవరించినట్టిది. (2) అలంకారం 
రూపకం. 


క. గాండివపవనప్రేరిత | చండాంబకఘోరశిఖల శతమఖతనయో 

ద్దండదహను( డొకమాత్ర న | ఖండితసౌవీరసైన్యకానన మేర్చెన్‌. 236 
ప్రతిపదార్థం: శతమఖ, తనయ+జఉద్దండ, దహనుండు= అర్జునుడు అనే (దేవేంద్రుడి సుతుడు) అగ్నిహోత్రుడు; గాండివ, 
పవన (ప్రేరిత, చండ+అంబక, ఘోర శిఖలన్‌= గాండీవ ధనువు అనే వాయువుచేత ప్రజ్వలించజేయబడిన భయంకర మైన 


బాణాలు అనెడి దారుణమైన అగ్నిజ్వాలలచేత; ఒక మాత్రన్‌= ఒక క్షణం లోపల మాత్రమే; అఖండిత, సౌవీర, సైన్య, 
కాననమున్‌= సమస్త మైన సౌవీరుల సేన అనే అడవిని; ఏర్చెన్‌= తగులబెట్టాడు. 


తాత్సర్యం: దేవేంద్రసుతుడు అయిన అర్జునుడు అనే అగ్నిహోత్రుడు గాండివం అనే గాలిచేత (పేరేపించబడి, 
వాడిబాణాలు అనే జ్యాలలతో సౌవీరసైన్యం అనే అడవిని ఒక క్షణకాలంలో దహించి వేశాడు. 


నిశేషం: అలం: రూపకం. 


వ. అట్టి క్రందున జయద్రథుండు ద్రౌపదిని దిగ విడిచి రథంబు దోలుకొని పజచె; నంత ధర్మజుండు ధౌమ్య 
సమన్విత యై యున్న పాంచాలిం గని నిజరథంబుపై నిడికొనియె; సైంధవు పలాయనం బెలింగి 
యర్జునుండు శత్రుసేనాహననసంరంభంబున నున్న భీమసేనున కిట్లనియె. 237 


1033 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; (క్రందునన్‌= యుద్ద సమ్మర్షంలో; జయ॥ద్రథుండు= సైంధవుడు; (ద్రౌపదిని= పాంచాలిని; 
దిగవిడిచి= దిగబెట్టి(తేరునుండి క్రిందికి దింపి విడిచిపెట్టి); రథంబున్‌= తేరును; తోలుకొని= ముందుకు నడిపించుకొని; 
పజచెన్‌= పారిపోయాడు; అంతన్‌= అంతట; ధర్మజుండు= ధర్మరాజు; ధౌమ్య+సమన్విత= ధౌమ్యుడితో కూడినదై; ఉన్న= 
ఉన్నటువంటి; పాంచాలిన్‌+కని= (ద్రౌపదిని చూచి; నిజరథంబుపైన్‌= తన తేరు మీద; ఇడికొనియెన్‌= ఉంచుకొన్నాడు; 
అర్జ్హునుండు; సైంధవు, పలాయనంబు= జయద్రథుడు పారిపోవటం; ఎటింగి= తెలిసికొని; శత్రు, సేనా, హనన, సంరంభంబునన్‌= 
విరోధి సేనను చంపే ఉద్రేకంలో; ఉన్న; భీమసేనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అర్జునుడు సౌవీరసైన్యాన్ని చెండాడే సంరంభంలో మునిగి ఉండగా, జయద్రథుడు [ద్రౌపదిని తన 
రథంనుండి (క్రిందికి దింపి, తాను వేగంగా తేరు తోలుకొని పారిపోయాడు. అంతట ధర్మరాజు ధౌమ్యుడితో కూడి 
ఉన్న (ద్రౌపదిని తనరథం పైకి ఎక్కించుకొన్నాడు. అర్జునుడు సైంధవుడు పారిపోయిన సంగతి తెలిసికొని, ఇంకను 
సైనికులను ఉద్రేకంతో వధిస్తున్న భీమసేనుడికడ కరిగి ఇట్లా అన్నాడు. 


తే. “వీతలజ్ఞు(డై పజచె సౌవీరవిభుండు పొనుంగుప్రజ నేల యాజిడి( దునిమి వైవ 
నద్దురాత్ముని వెనుకొని యసువు లిపుడు | గొన(గవలయు, లే లెమ్ము సద్వినుతశౌర్య! 238 


ప్రతిపదార్థం: సత్‌+వినుత, శౌర్య!= మంచివారిచేత (ప్రశంసించబడిన పరాక్రమం కలవాడా!; భీమసేనా!; వీత లజ్జుండు+ఐ= 
పోయిన సిగ్గు కలవాడై, సిగ్గు లేనివాడై; సౌవీరవిభుండు= సౌవీరులయొక్క రాజు- జయద్రథుండు; పజచెన్‌= పారిపోయాడు; 
పొనుగు (ప్రజన్‌= తేజోవిహీనమైన జనమును; ఆజిడిన్‌= వ్యర్థంగా; తునిమివైవన్‌= సంహరించటం; ఏల= ఎందుకు; ఆ, 
దురాత్మునిన్‌= దుర్మార్గుడైన ఆ జయద్రథుడిని; వెనుకొని= వెంబడించి; ఇపుడు= ఈ సమయంలో; అసువులు= ప్రాణాలు; 
కొనంగన్‌వలయున్‌= తీయాలి; లేలెమ్ము (లెమ్ము+లెమ్ము)= లెమ్ము; అనంతర కర్తవ్యాన్ని నిర్వహించటానికై తత్‌క్షణమే 
పూనుకొమ్ము. 


తాత్సర్యం: 'మంచివారిచేత పొగడబడే పరాక్రమం కల ఓ భీమసేనా! వ్యర్థంగా అమాయకులు, దీనులు అయిన 
ఈ భటులను ఇక సంహరించటం మానుము. ఈ సౌవీరులరాజు జయ॥ద్రథుడు సిగ్గుమాలి యుద్దాన్ని విడిచి 
పారిపోయాడు. ఇక మనం ఆతడినే వెంబడించి వాడిప్రాణాలు తీయాలి”. 


వ. అనిన నతండు గయ్యంబు సాలించి ధర్మ్శతనయుం జూచి. 239 
తాత్సర్యం: అని అర్జునుడు (ప్రబోధించగా యుద్దాన్ని విరమించి ధర్మరాజువైపు చూచి. 


క. “జననాథ! ద్రుపదసుత. దో । డ్కొని ధౌమ్యుండు నీవు. గవలు గుటుకొని మగుడం 
జను డాశ్రమంబునకు నే । మును సైంధవువెనుకం గూడ ముట్టెదము వెసన్‌. 240 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా, ఓ ధర్మరాజా! ద్రుపదసుతన్‌= ద్రౌపదిని; తోడ్కొని= వెంట నిడుకొని; ధౌమ్యు(డున్‌= 
ధౌమ్యుడును; నీవున్‌= నీవును; కవలు= నకుల సహదేవులు; గుజుకొని= పూని (బుద్ది పూర్వకంగా); ఆ(శ్రమంబునకున్‌= 
విడిదితోటకు; మగుడన్‌+చను(డు= మరలి వెళ్ళండి; ఏమును= మేము (నేనును, అర్జ్హునుడును); వెసన్‌= శీఘ్రంగా; సైంధవు 
వెనుకన్‌= జయద్రథుడి యొక్క వెనుకభాగంలో; కూడ ముట్టెదము= వెంబడిస్తాం. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1033 


తాత్సర్యం: 'ధర్మరాజా! (ద్రౌపదిని తీసికొని మీరున్నూ, ధౌమ్యుడున్నూ, నకులసహదేవులున్నూ నిశ్చింతగా ఆశ్రమానికి 
తిరిగిపొండి. నేనూ అర్జునుడూ కలిసి శీఘ్రంగా వెళ్ళి జయ(ద్రథుడిని వెంబడించి ముట్టడిస్తాం. 


కు అతలంబున. గ్రుంగిన న । ద్దుతముగ దివమునకు నెగసి పోయిన బగతున్‌ 
హతు( జేయక మగుడము; విని । హతుండుగం జేయుదుము దివిజు లడ్డం బైనన్‌'. 241 


ప్రతిపదార్థం: అతలంబునన్‌+క్రుంగినన్‌= భూమి(క్రింద ఉండే పాతాళలోకానికి దిగినప్పటికీ; అద్భుతముగన్‌= అచ్చెరువు 
కలిగించేటట్టుగా; దివమునకున్‌= ఆకాశానికి; ఎగసి, పోయినన్‌= ఎగిరిపోయినప్పటికీ; పగతున్‌= శత్రువును (జయ ద్రథుడిని); 
హతున్‌+చేయక= సంహరించకుండ; మగుడము= తిరిగి రాము; దివిజులు= దేవతలు; అడ్డంబు+ఐనన్‌= అడ్డుపడినప్పటికిని; 
వి, నిహతు(డుగన్‌+చేయుదుము= సంహరించితీరు తాం. 


తాత్సర్యం: పాతాళానికి దిగినా, ఆకాశంపైకి ఎగిరి పారిపోయినా శత్రువైన జయ।ద్రథుడిని సంహరించగలం. 
దేవతలు అడ్డుపడినా ఆతడిని చంపకుండ విడిచిపెట్టం”. 


విశేషం: (1) అతలం సప్తపాతాళాలలో ఒకలోకం. భూమి(క్రింద అట్టివి ఏడులోకాలు కలవని పురాణకథనం. 1. అతలం 2. 
వితలం 3. సుతలం 4. తలాతలం 5. మహాతలం 6. రసాతలం 7. పాతాళం. 


తే. అనిన ధర్మజు డిట్లను నద్దురాత్ము( | బొలియం జేయుట దగదు దుస్సల దలంచి; 
వాని నొకతప్పునకు సైంప వలదె? యాంబి । కేయమహిషికి ఖేదంబు సేయం దగునె?' 242 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(భీముడు) పలుకగా; ధర్మజుండు= ధర్మనందనుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
దుస్సలన్‌= దుస్ఫలను (ధృతరాష్ట్రుడి కూతురిని); తలంచి= స్మరించి; ఆ, దురాత్మున్‌= ఆ దుష్టుడిని, జయద్రథుడిని; 
పొలియన్‌+చేయుట= సంహరించటం; తగదు= కూడదు. వానిన్‌= అతడిని (జయ ।ద్రథుడిని), ఒక తప్పునకున్‌= ఒకనేరానికి; 
సైయన్‌ వలదె?= సైరింపరాదా?; ఆంబికేయ మహిషికిన్‌= అంబికాతనయుడైన ధృతరాష్ట్రుడి రాణికి (గాంధారికి); ఖేదంబు+ 
చేయన్‌+తగునె?= దుఃఖం కలిగించవచ్చునా? 


తాత్సర్యం: అని భీముడు పలుకగా ధర్మరాజు ఇట్టా అన్నాడు- 'జయద్రథుడు ఎంతటి దురాత్ముడైనా ఆతడిని 
సంహరించటం కూడదు. అతడు ధృతరాషుడి కూతురైన దుస్సలకు భర్త. మనం దుస్సలను చూచి అతడు చేసిన 
మొదటి నేరాన్ని క్షమించవలయును. ధృతరాష్ట్రుడి రాణి గాంధారి బాధపడుతుందనే మాట మనం మజచి పోరానిదికదా! 


వ. అనినం బాంచాలి భీమార్జునులతోడ 'నప్పాపాత్ముని దెసం గృప సేయ వలవ; దవశ్యంబును వాని వధియించి, 
నాకుం బ్రియంబు గావించునది; యట్టి ద్రోహి యెల్ల భంగుల వధ్యుం' డనియె; దదనంతరంబ 
ధర్మనందనుండు ధౌమ్య ద్రౌపదీ నకుల సహదేవ సహితుందై, మగిడి నిజాశ్రమంబునకుం జనియె; నిట 
భీమ విజయులు రథంబులు రయంబునం దోలుకొని చని, క్రోశమాత్రాంతరంబున సైంధవుం గని; రప్పుడు 
కిరీటి దూరాపాత విశిఖంబుల జయద్రథురథ్యంబులం బడనేసిన. 243 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ధర్మనందనుడు) చెప్పగా; పాంచాలి= ద్రౌపది; భీమ+అర్జునులతోడన్‌= భీముడితోడను; 
అర్జ్హునుడితోడను; ఆ+పాప+ఆత్ముని, దెసన్‌= ఆ దుష్టుడిపట్ట; కృప+చేయన్‌, వలవదు= జాలి చూపవద్దు; అవశ్యంబును= 


వ్‌. శ్రీమదాంధ్ర మహాభారతము 


తప్పకుండ; వానిన్‌= అతడిని (జయ ద్రథుడిని); వధియించి= సంహరించి; నాకున్‌= నాకు; ప్రియంబు= ట్రీతి; కావించునది= 
చేయవలయును; అట్టి= అటువంటి; (ద్రోహి= మోసం చేసినవాడు; ఎల్ల, భంగులన్‌= అన్ని విధాల: వధ్యుండు= చంపదగినవాడు; 
అనియెన్‌= అని చెప్పింది; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; ధర్మనందనుండు= ధర్మరాజు; ధౌమ్య, (ద్రౌపదీ, నకుల, 
సహదేవ, సహితుండు+ఐ= ధౌమ్యుడితో, పాంచాలితో, నకులుడితో, సహదేవుడితో కూడినవాడై; మగిడి= తిరిగి; నిజ+ 
ఆ(శ్రమంబునకున్‌= తన ఆశ్రమానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ, (ఈ కథలో); భీమ, విజయులు= భీముడు 
అర్జునుడు; రథంబులు= తేరులు; రయంబునన్‌= వేగంగా; తోలుకొని= ముందుకు నడిపించుకొని; చని= పయనించి; 
క్రోశమా(త్ర+అంతరంబునన్‌= కూత వినిపించే దూరం లోపల; సైంధవున్‌= జయద్రథుడిని; కనిరి= చూచారు; అప్పుడు= 
ఆ సమయంలో; కిరీటి= అర్జునుడు; దూర+ఆపాత, విశిఖంబులన్‌= దూరంలో ఆకస్మికంగా పడే బాణాలచేత; 
జయ।ద్రథురథ్యంబులన్‌= సైంధవుడి గుర్రాలను; పడవేసినన్‌= సంహరించగా. 
తాత్సర్యం: ధర్మజుడు అట్లా చెప్పగా, [ద్రౌపది భీమార్జునులతో ఈ రీతిగా పలికింది: 'పాపాత్ముడైన జయ ద్రథుడిపట్ల 
జాలి చూప తగదు. వాడు సంహరించదగినవాడు. అతడిని వధించి నాకు మీరు ప్రీతి చేయండి” అని. పిమ్మట, 
ధర్మరాజు ధౌమ్యుడితో, (ద్రౌపదితో, నకులసహదేవులతో కలిసి తన ఆశ్రమానికి వెళ్లాడు. ఇక్కడ భీమార్జునులు 
తమతమ రథాలను వడిగా తోలుకొని కేక వినిపించే దూరం లోపలనే జయ॥ద్రథుడిని సమీపించారు. అంతట 
అర్జునుడు దూరంలో ఆకస్మికంగా పడే బాణాలను ప్రయోగించి, జయ।ద్రథుడి రథానికి పూన్చిన గుర్రాలను 
కూలనేశాడు. 
క. తల్లడ పడి యరదము డిగి । విల్లును నమ్ములును విడిచి వెల్ల నగుచు మే 

నెల్ల జెమర్పంగ నూర్వులు । పెల్లుగ నమ్మనుజపశువు పెలుచం బటబచెన్‌. 244 
ప్రతిపదార్థం: ఆ+మనుజ పశువు= మనుజులలో జంతువు- ఆ జయద్రథుండు; తల్లడపడి= ఆందోళన చెంది; అరదమున్‌= 
రథం; డిగి= దిగి; విల్లును= ధనుస్సును; అమ్ములును= బాణాలను; విడిచి= వదలిపెట్టి; వెల్లన్‌+అగుచు= తెల్లబోతూ; 
మేను+ఎల్లన్‌= శరీర మంతా; చెమర్చంగన్‌= చెమట పట్టగా; ఊర్పులు= నిశ్యాసాలు; పెల్టుగన్‌= అధికం కాగా; పెలుచన్‌= 
శీఘ్రంగా; పజుచెన్‌= పారిపోయాడు. 
తాత్సర్యం: కలత చెంది ఉద్వేగంతో రథంనుండి (క్రిందికి ఉరికి, ధనువును బాణాలను విడిచిపెట్టి వెలవెల బోయిన 
వాడై, శరీర మంతా చెమటపట్టగా వేడినిట్టూరుపులు వెదజల్లుతూ ఆ మనుజపశువు శీఘ్రంగా పారిపోయాడు. 


ఆ. వాని. జూచి నగుచు వార 'లోరోరి! యిం । కెందు6 బోవ వచ్చు. బంద! నిలువు; 

మిట్టికడిమి నమ్మియే ప్రల్లదంబులు । సేయ. దొడంగి' తనుచు డాయుటయును. 245 
ప్రతిపదార్థం: వారలు= భీముడును, అర్జునుడును; వానిన్‌= అతడిని (ఆ జయ।ద్రథుడిని); చూచి= కాంచి; నగుచున్‌= 
నవ్వుతూ; ఓరోరి (ఓరి+ఓరి)= ఒరే ఒరే అని సంబోధిస్తూ; ఇంకన్‌+ఎందున్‌+పోవన్‌వచ్చున్‌= ఇంక ఎక్కడికి వెళ్ళుతావు?; 
పంద= పిరికివాడా, ఓ జయ(ద్రథా!; నిలువుము= ఆగుము; ఇట్టి= ఇటువంటి; కడిమి= పరాక్రమాన్ని నమ్మియే= నమ్ముకొనేనా; 
ప్రల్లదంబులు= జొద్దత్యం; చేయన్‌+తొడగితి(వి)= చేయటానికి పూనుకొన్నావు; అనుచున్‌= అని పలుకుతూ; డాయుటయును= 
సమీపించగా. 
తాత్సర్యం: జయ(ద్రథుడిని చూచి నవ్వుతూ భీముడును అర్జ్హునుడును- “ఇక ఎక్కడికి పోగలవురా!, ఓ పిరికిపందా!, 
ఆగరా, నీకున్న ఇటువంటి పరాక్రమాన్ని నమ్ముకొనేనా అటువంటి దర్సపుకూతలు కూశావు' అంటూ అతడిని 


సమీపించారు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1035 


వ. మరలి చూచి వా€ డొక్క గుల్మమధ్యంబు6 దూజుటయు. గని భీమసేనుండు రోషసందష్టాధరుం డగుచు 
రథంబు డిగ్గ నుటికి. 246 
ప్రతిపదార్థం: వాంయ= జయ(ద్రథు(డు; మరలి చూచి= వెనుకకు తిరిగి చూచి; ఒక్క= ఒక; గుల్మ మధ్యంబున్‌= 


పొదమధ్యలోకి; తూజుటయున్‌= చొరబడి (దాగుకొనగా); కని= చూచి; భీమసేనుండు= భీముడు; రోష, సందష్ట్ర+ అధరుండు+ 
అగుచున్‌= తీవ్రమైన కోపంతో జౌడు గరచినవాడై; రథంబు= తేరు; డిగ్గన్‌+ఉటికి= (క్రిందికి దూకి. 


తాత్సర్యం: భీమార్జునులు వచ్చి మీద పడుతుండగా, జయ(ద్రథుడు మరలిచూచి భయపడి ఒక పొదలోకి దూరి 
దాక్కొన్నాడు. అతడిని చూచి భీమసేనుడు ఆ(గ్రహావేశంతో పండ్లు పటపట కొరుకుతూ రథం మీదినుండి దూకి. 


క. ఒడిసి తలవట్టి నేలం । బడ. దిగిచిన, వాండు పెనంగం బడుటయు౦. జిక్కన్‌ 

మెడ. ద్రొక్కి గాఢముష్టిం । బొడిచె మొగం బవియ రక్తపూరము దొరు6గన్‌. 247 
ప్రతిపదార్థం: ఒడిసి= గడుసుదనం (ప్రదర్శించి; తల పట్టి= శిరస్సును గ్రహించి; నేలన్‌+పడన్‌= భూమిపై పొరలేటట్టుగా; 
తిగిచినన్‌= దగ్గరగా లాగగా; వాండు= అతడు (ఆ జయ[ద్రథుండు); పెనంగన్‌+*పడుటయున్‌= గుంజులాడుటయును; చిక్కన్‌= 
లొంగగా; మెడన్‌= కంఠాన్ని; (త్రొక్కి= కాలితో అదిమిపట్టి; మొగంబు= ముఖం; అవియన్‌= (బ్రద్దలయ్యేటట్టుగా; రక్తపూరము= 
నెత్తురు వెల్లువ; తొరంగన్‌= (స్రవించేటట్లు; గాఢముష్టిన్‌= కఠినమైన పిడికిలితో; పొడిచెన్‌= పొడిచాడు (గ్రుద్దాడు). 


తాత్సర్యం: భీముడు తెలివితేటలతో, ఒడుపుగా జయద్రథుడిని తల పట్టి భూమిపై పడేటట్లు లాగి త్రోశాడు. 
సైంధవుడు పెనగులాడాడుగాని చివరకు భీముడికి లొంగిపోయాడు. భీముడు అతడి మెడపై తనకాలు మోపి 
అదిమిపట్టి అతడిని తన పిడికిలితో పొడిచాడు. జయద్రథుడి మొగం గంట్టువారిపోయింది. ముక్కునుండి నెత్తురు 


వెలువగా కారింది. 
హ్‌ 


క. ఒడలెల్ల( బిండికూడుగ6 । బొడిచి యెగయ నెత్తి త్రిప్పి భూస్టలి మీందన్‌ 
బడవైచి యురము మొగమును । నడిచెను వడముడి తలప్రహారకుశలు(డై. 248 


ప్రతిపదార్థం: ఒడలు+ఎల్లన్‌= శరీరమంతా; పిండి కూడుగన్‌= పిండిచేత చేయబడిన ఆహారపదార్థంవలె ముద్ద అయ్యేటట్టు; 
పొడిచి= గ్రుద్ది; ఎగయన్‌+ఎత్తి= పైకి లేచేటట్టుగా ఎత్తి; (త్రిప్పి= గిరగిర మలిపి; భూస్ట్రలిన్‌= భూమిపై; పడన్‌వైచి= పడేటట్టుగా 
విసిరివేసి; వడముడి= భీమసేనుడు (శత్రువులకు తాపం కలిగించేవాడు); తల (ప్రహార కుశలుండు+ఐ= అరచేతితో కొట్టే 
దెబ్బలలో నేర్పరి అయి; ఉరము= వక్షాన్నీ; మొగమును= ముఖాన్ని; అడిచెను= కొట్టాడు. 


తాత్సర్యం: భీముడు జయదద్రథుడిని లొంగదీసి, శరీరాన్నంతటిని మెత్తగా అయ్యేటట్టు దెబ్బలు కొట్టి, పైకిలేవ నెత్తి, 
గిరగిర త్రిప్పి, తిరిగి భూమిపై పడవేసి, అరచేతితో వక్షాన్నీ, ముఖాన్నీ మోదాడు. 


వ. ఇట్లు బెట్టుగా నడంచినం బగతుండు వివశుం డగుటయుం జూచి యర్జునుం 'డోహో! యింత సాలు; నింక 
నొచ్చినం బ్రాణ విముక్తుం డగుం గావున నజాత శత్రువచనంబులు దలంచి, వీని. గరుణింపు' మనిన 
నతండు గవ్వడి దెసంగనుంగొని, 'ధర్మనందనుం డెప్పుడు. గరుణయకాని కార్యంబు చేటుపాటు విచారింప 
జొరండు; నీవును నతనిభంగిన బేలవై; తిద్దురాత్ము నెట్లు సైంప వచ్చు? నని పలికె; ననంతరంబ. 249 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; బెట్టుగాన్‌= మిక్కుటంగా; అడంచినన్‌= బాదగా; పగతుండు= శత్రువు; వి, వశుండు+ 
అగుటయున్‌= స్పృహ కోలుపోగా; చూచి= అరసి; అర్జునుండు; ఓహో= అయ్యో; ఇంత+చాలు= ఇంత మేరకు దెబ్బలు 
కొట్టింది చాలు; ఇంకన్‌= ఇంకమీద; నొచ్చినన్‌= వీడు బాధపడితే; ప్రాణ, విముక్తుండు+అగున్‌= అసువులు కోలుపోయేవాడు 
బౌతాడు; కావునన్‌= కాబట్టి; అజాతశ్నత్రు వచనంబులు= (పుట్టుకచేత శత్రువులు లేనివాడయిన) ధర్మరాజుయొక్క మాటలు; 
తలంచి= స్మరించి; వీనిన్‌= వీడిని (జయ(ద్రథుడిని); కరుణింపుము= దయచూపుము; అనినన్‌= అని (అర్జునుడు) పలుకగా; 
అతండు= అతడు (భీముడు); కవ్వడి (కవ+వడి) దెసన్‌= అర్జునుడివైపు; కనుంగొని= చూచి; ధర్మనందనుండు= ధర్మ 
తనయుడు; ఎప్పుడున్‌= ఏ సమయంలో అయినా; కరుణ+అ, కాని= దయ చూపటం మాత్రమే కాని; కార్యంబు, చేటు, 
పాటు= పనియొక్క మంచిచెడ్డలు; విచారింపన్‌+చొరండు= ఆలోచించటానికి పూనుకొనడు; నీవును= ఓ అర్జునా, నీవు కూడా; 
అతని భంగిన్‌+అ= ఆయన మాదిరిగానే; బేలవు+ఐతి= తెలివితక్కువవాడవు అయినావు; ఈ+దురాత్మున్‌= ఈ దుష్టుడిని; 
ఎట్టు= ఏ రీతిగా; సై(పన్‌వచ్చున్‌= క్షమించవచ్చును; అని పలికెన్‌= అని అన్నాడు; అనంతరంబు+అ= అటుపిమ్మట. 


తాత్సర్యం: ఈ రీతిగా గట్టిగా దెబ్బలు కొట్టటంచేత జయ।ద్రథుడు స్పహతప్పటం చూచి, అర్జునుడు భీముడితో 
ఇట్లా అన్నాడు. అయ్యో! ఇంత శిక్షించింది చాలు. ఇతడిపై జాలి చూపుము. ఇకమీద కొట్టితే ఈ జయ॥ద్రథుడు 
మరణిస్తాడు. అజాతశత్రువు అయిన ధర్మనందనుడి మాటలు స్మరించి, వీడిని కరుణించు”. అంతట భీముడు 
ఇట్టా అర్జునుడికి సమాధానం చెప్పాడు. “ధర్మరాజు ఎల్లప్పుడూ జాలి చూపుమనే చెప్తుతుంటాడు. ఆయనకు 
లౌక్యం తెలియదు. అట్లా జాలిచూపటంవలన ఎన్నో అనర్థాలు దాపురిల్లి కార్యహాని కలుగుతుందని ఆలోచించడు. 
నీవుకూడా ధర్మరాజు వంటివాడవే సుమా! ఈ జయధ్రథుడిని క్షమించరాదు” అన్నాడు. అటు పిమ్మట. 


భీము(డు సైంధవుం బట్టికొని పరిభవించుట (సం. 3-256-9) 


ఆ. వా(డియైన కత్తి వాతి యమ్మునం గొని | పగతుశిరము చెక్క లెగయ గొటిగి 
నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా6 ।; గలయ నైదు గూ(కటుల నొనర్ది. 250 


ప్రతిపదార్థం: వాడి+ఐన కత్తి వాతి+అమ్మునన్‌+కొని= పదనైన అంచుతో ఉన్న బాణాన్ని (గ్రహించి; పగతు, శిరమున్‌= 
శత్రువు (జయద్రథుడి) యొక్క తలను; చెక్కలు+ఎగయన్‌= పీతోలు పైకి లేచిపోయేటట్టుగా; గొటిగి= వెండ్రుకలు ఉత్తరించి; 
చూడన్‌= చూస్తే; నరులకున్‌+ఎల్లన్‌= (ప్రజలందరికీ; నవ్వు+అగునట్టుగాన్‌= నవ్వు జనించేటట్లుగా; కలయన్‌= కూర్చి; ఐదు 
కూకటులన్‌= ఐదు పిలకలను; ఒనర్చెన్‌= కావించాడు. 


తాత్సర్యం: పదను గల కత్తిఅంచు గల బాణంతో భీముడు జయద్రథుడితల పీతోలు లేచిపోయేటట్టుగా, వెండ్రుకలు 
గొటిగి, చూచేవారు అపహసించేటట్టుగా ఐదు శిఖలుగా నిలిపాడు. 


వ. ఇట్లు రాజవేషంబు వికల్పితంబు సేసి యమ్మహాభుజుండు వాని కిట్లను 'నోరీ! బ్రదుకవలతేని నేయ మొదలుగా 
నెల్ల సభలయందును 'బాండవదాసుండి నని పలుకునది' యనిన వాండును దండాఘాతభయంబున 
'నట్లచేయుదు' ననియె; నంత నయ్యిరువురు నతనిం బెడకేలు గట్టి రథంబుపై నిడికొని నిజాశ్రమంబునకుం 
జని ధర్మపుత్తునకు నివేదించి, 'వీండె పాండవ దాసుం' డనిన, నతం 'డట్లేని వీని విడువుం' డనియెః 
బాంచాలియు జయద్రథుం జూచి నవ్వుచు 'నిప్పాపాత్ముండు భవదీయ దాసుం డయ్యెం గావున వీనిం బో 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1037 


విడువుం' డని విడిపించె; నా సైంధవుండును ధర్మజునకు( దత్సభా గతులైన మునులకు మొక్కిన, నజాత 
శత్రుం డి ట్లనియె. 251 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; రాజవేషంబు, వికల్పితంబు+చేసి= రాజు ధరించే ఆహార్యం లేకుండగా చేసి; ఆ+మహాభుజుండు= 
ఆ గొప్ప పరాక్రమం కలవాడు; వానికిన్‌= అతడితో - జయధ్రథునితో; ఇట్లు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు; ఓరీ!= నీచుడ 
వైన ఓ జయ॥ద్రథా!; బ్రదుకన్‌ వలతు(వు)+ఏని= నీవు బ్రదుక తలిస్తే; నేడు= ఈ రోజు; మొదలుగాన్‌= మొదలుకొని; ఎల్ల, 
సభలయందును= పెద్దల సమావేశాలు అన్నింటిలోనూ; పాండవ దాసుండన్‌= పాండవుల సేవకుడను; అని, పలుకునది= అని 
పేర్కొనాలి; అనినన్‌= అని (భీముడు) చెప్పగా; వా(డును= అతడును (ఆ జయ[ద్రథుండు కూడా); దండ+ఆ ఘాత, 
భయంబునన్‌= కజ్జ దెబ్బవలని భీతితో; అట్లు+అ= ఆ విధంగానే; చేయుదున్‌+అనియెన్‌= చేస్తాను అన్నాడు; అంతన్‌= 
పిదప; ఆ+ఇరువురును= ఆ ఇద్దరున్నూ, భీముడును అర్జునుడును; అతనిన్‌= వాడిని (ఆ జయదద్రథుడిని); పెడకేలు+కట్టి= 
చేతులు వెనుకకు విరిచి బంధించి; రథంబుపైన్‌+ఇడికొని= తేరుపై పెట్టుకొని; నిజ+ఆ(శ్రమంబునకున్‌+చని= తమ ఆశ్రమానికి 
వెళ్లి; ధర్మపుత్రునకున్‌= ధర్మనందనుడికి; నివేదించి= విన్నవించి; వీడె= ఇతడే; పాండవ దాసుండు+అనినన్‌= పాండునందనుల 
సేవకుడు అని వచించగా; అతండు= ధర్మనందనుడు; అట్టు+ఏని= అటులే అయితే (ఈ జయద్రథుడు పాండవుల 
కింకరుడే అయితే); వీనిన్‌; విడువుండు= వదలిపెట్టండి; అనియెన్‌= అని అన్నాడు; పాంచాలియున్‌= (ద్రౌపదియును; 
జయ(ద్రథున్‌+చూచి= సైంధవుడిని చూచి; నవ్వుచున్‌= పరిహసిస్తూ; ఈ+పాప+ఆత్ముండు= ఆ పాపి- జయద్రథుడు; 
భవదీయ దాసుండు= మీ యొక్క సేవకుడు; అయ్యెన్‌+కావునన్‌= అయినాడు కాబట్టి; వీనిన్‌= వీడిని (సైంధవుడిని); పో 
విడువుండు= యథేచ్చగా పొమ్మని విడిచిపెట్టండి; అని= అని చెప్పి; విడిపించెన్‌= బంధముక్తుడిని చేయించింది; ఆ 
సైంధవుండును= ఆ జయ(ద్రథుండును; ధర్మజునకున్‌= ధర్మనందనుడికి; తత్‌+సభా+గతులు+ఐన= ఆతని యొక్క 
సభలో ఉన్న వారు అయిన; మునులకున్‌= బుషులకు; మొక్కినన్‌= నమస్కరించగా; అజాతశత్రుండు= శత్రువులు 
లేనివాడు (పుట్టని శత్రువులు కలవాడు) ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: భీముడు సైంధవుడికి రాజవేషం తొలగించి అతనితో ఇట్లా అన్నాడు: 'ఓరీ! నీచుడవైన జయ(దద్రథా! 
నీవు బ్రదుక దలిస్తే ఈనాడు మొదలుగా నీవు అన్నిసభలలో పాండవదాసుడిని అని ప్రకటించుకొనుము- అని 
శాసించాడు. దెబ్బలకు జడిసి జయ(ద్రథుడు అందుకు సమ్మతించాడు. అంతట భీమార్జునులు ఆ సైంధవుడిని 
చేతులు వెనుకకు విరిచి కట్టి తమరథంమీద పెట్టి తెచ్చి, ధర్మరాజుసమక్షంలో ఉంచి “ఇతడే జయ(ద్రథుడు; పాండవ 
దాసుడు” అని నివేదించారు. ధర్మరాజు “ఇతడు పాండవదాసుడు అయినాడు కనుక ఇక చంపదగినవాడు కాడు. 
కావున విడిచి పెట్టండి” అని ఆజ్ఞాపించాడు. ద్రౌపదికూడా జయద్రథుడిని పరిహసిస్తూ “ఈ పాపాత్ముడు మీకు 
కింకరుడైనాడు కాబట్టి బంధవిముక్తుడిని చేయండి” అని చెప్పింది. పాండవులు సైంధవుడిని విడిచిపెట్టారు. ఆతడు 
ధర్మరాజుకు ఆతడి ఆ(శ్రమసభకు విచ్చేసిన మునులకు నమస్కరించగా, అజాతశత్రువు సైంధవుడితో ఇట్టా 


అన్నాడు. 
ఆ. “ఎట్టి కష్టుం డైన నిట్టిపాపము సేయ । నెత్తికొనునె! ధరణి నీవు దక్క 
నరుగు మింక; నేమి యందుము నిన్ను నిం । ద్రియవిలోలు నల్పు ధృతివిహీను. 252 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిలో; నీవు= నీవు; తక్కన్‌= తప్ప; ఎట్టి= ఎటువంటి; కష్టుడు+ఐనన్‌= దుష్టుడు అయినప్పటికిని; 
ఇట్టి= ఇటువంటి; పాపము= కిల్చిషం (పరదారాపహరణం); చేయన్‌= చేయటానికి; ఎత్తికొనునె= పూనుకొంటాడా?; అరుగుము= 


1038 శ్రీమదాంధ్ర మహాభారతము 


(యథేచ్చగా) వెళ్ళు; నిన్నున్‌; ఇంద్రియలోలున్‌= ఇంద్రియాలకు వశం అయినవాడిని; అల్పున్‌= నీచుడిని; ధృతి, విహీనున్‌= 
ధైర్యం లేనివాడిని; ఇంకన్‌= ఇంతకంటె; ఏమి+అందుము?= ఏ మని నిందించగలం? 


తాత్సర్యం: ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపుపనికి (పరదారను అపహరించటానికి) పూనుకొంటాడా? నీ 
వంటి అల్పుడు మాత్రమే అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీ వంటి అల్పుడిని, నీ వంటి ఇంద్రియ వివశుడిని, 
నీ వంటి ధైర్యవిహీనుడిని, ఇంక ఏమని నిందించగలం? ఇక నీవు నీ ఇచ్చవచ్చినట్లు పొమ్ము. 


విశేషం: ధర్మజుని మాటనేర్చరితనానికి, వాడితనానికీ ఈ కందం చక్కని ఉదాహరణం. “ఎట్టి” ఇట్టి అనే విశేషణాలతో 
అవాచ్యమైన అంశాలను చెప్పని బౌచిత్యం పాటించాడు. 'ధరణి నీవు దక్క" అని పేర్కొని భూమిజనుల్లో సైంధవునంతటి 
నీచుడు మరొకడు లేడని వ్యంగ్యం చేశాడు. ఈ ఉదంతంలో సైంధవునిలో కానబడే గుణాలు మూడు. 1. ఇంద్రియ 
లోలత్వం. 2. చెల్లెలివరుసను కూడా పాటించక [ద్రౌపదిని హరించిన నైచ్యం. 3. ప్రగల్భాలు పలికి చివరకు పారిపోయే 
భీరుత్వం. ఈ మూడింటినీ చెప్పి 'ఇంక ఏమి అంటాం” అన్నాడు ధర్మజుడు. భీముని 'ప్రహారాలు సైంధవుడి దేహాన్ని పిండిపిండి 
చేశాయి. ధర్మజునిమాటలు మనస్సును తూట్టుపొడిచాయి. 

వ. ఇంక నెవ్వారికి నిట్టి కొటగాములు సేయక బుద్దిమంతు(డవై యుండు' మనిన నతండు లజ్ఞావనత వదనుం 


డగుచు నచ్చోటు వాసి, గంగాద్వారంబున కరిగి యందు. 253 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీద; ఏ+వారికిన్‌= ఎవరికినీ; ఇట్టి= ఇటువంటి; కొణగాములు= చెడ్డపనులు; చేయక; బుద్ధిమంతు. 
డవు+ఐ= మంచిబుద్ది కలవాడవు అయి; ఉండుము= జీవించుము; అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; అతండు= 
(జయ ।ద్రథుడు); లజ్ఞా+అవనత, వదనుండు+అగుచున్‌= సిగ్గుచేత వాల్చబడిన మొగం కలవాడు బౌతూ; ఆ+చోటు+పాసి= 
ఆ స్థలం విడిచి; గంగా ద్వారంబునకున్‌= గంగా నది సముద్రాన్ని కలిసే స్థలానికి వెడలి; అందున్‌= అచట. 


తాత్సర్యం: ఇక మీదట నీవు ఎవ్వరియెడలను ఇట్టి చెడుపనులు చేయకుము. మంచిబుద్దితో మెలగుము అని 
ధర్మరాజు మందలించాడు. సైంధవుడు అంతట సిగ్గుచేత తలవంచుకొని ఆ చోటు నుండి బయలుదేరి గంగానది 
సముద్రాన్ని కలిసే పుణ్యస్థలంవద్దకు వెళ్ళాడు. 


విశేషం: సైంధవుడికి దాపురించింది కేవలం యుద్ధంలో కలిగిన ఓటమిమాత్రమే కాదు. పాండవులు అతడి తేజోవధ చేశారు. 
మానసికంగా ఆధ్యాత్మికంగా జయ(ద్రథుడు దీనుడైనాడు. అతడు కోలుకొనటానికి పుణ్యక్షేత్రానికి పోవటం అవసరమైంది. 


శా. ఆదిత్యార్షితపాదపద్ము జగదేకాధీశు నీశుం ద్రిలో 

కాదిం గామవిభేది. బర్వతసుతాహ్లాదైకసంపాది నిః 

బేదుం డై శివు నాత్మలో నిలిపి యక్షీణవ్రతారూఢతం 

బాదాంగుష్టము నేల మోపి తప మొప్పం జేసి సద్ధక్తిమైన్‌. 254 
ప్రతిపదార్థం: ఆదిత్య+అర్చిత, పాదపద్మున్‌= నూర్యుడిచేత ఆరాధించబడిన పద్మాలవంటి చరణాలు కలవాడినీ; 
జగత్‌+ఏక+అధీశున్‌= సృష్టికి అంతటికిని తా నొకడే ఆధిపత్యం వహించినవాడిని; ఈశున్‌= ఈశ్వరుడిని; (త్రిలోక+ఆదిన్‌= 


మూడు భువనాలకు మూలం అయిన వాడిని; కామ విభేదిన్‌= మన్మథుడియొక్క విరోధిని; పర్వత, సుతా+హ్హాద+ఏక, 
సంపాదిన్‌= హిమవంతుని పుతియెన గౌరీదేవికి ఆనందాతిశయం కలిగించే వాడు ఐన; శివున్‌= ఈశ్వరుడిని; ని, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1039 


ఖేదుండు+ఐ= దుఃఖంలేనివాడై (అవమానంవలన కలిగిన బాధ మరచిన వాడై జయద్రథుడు); ఆత్మలోన్‌= మనస్సులో; 
నిలిపి= ధ్యానించి; అ, క్షీణ, వ్రత+ఆరూఢతన్‌= గొప్ప దీక్షతో కూడినవాడై; పాద+అంగుష్టము= కాలియొక్క బొటనవ్రేలు 
(మాత్రమే); నేలన్‌+మోపి= భూమిని తాకేటట్టుగా ఉంచి; సత్‌+భక్తి, మైన్‌= మంచి భక్తితో; తపము= తపస్సు; ఒప్పన్‌+చేసెన్‌= 
శోభిల్లేటట్టుగా చేశాడు. 


తాత్సర్యం: జయ(ద్రథుడు పరమశివుడినిగూర్చి నిష్టతో గొప్పతపస్సు చేశాడు. ఆ తపస్సు కఠోరదీక్షతో కూడింది. 
జయద్రథుడు తనపాదంబొటన(వ్రేలును మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని, మన్మథవిరోధిని, సూర్యుడిచేత 
అర్చించబడిన పాదపద్మాలు కలవాడిని, సృష్టిసమస్తానికి అధిపతి అయినవాడిని, మూడు లోకాలు ఏర్పడటానికి 
మూలమైనవాడిని దృఢభక్తితో మనస్సులో ధ్యానిస్తూ ఘోర తపం చేశాడు. 


విశేషం: కామవిలోలుడైన జయ(ద్రథుడు కామవిభేదినిగూర్చి తపస్సు చేయటం సముచితం. 


ఉ. వానికి నమ్మహేశ్వరుండు వత్స్ఫలు. డై పొడసూపి, 'యీప్పితం 
బైనది వేడు మన్న నత. డానతు(డై “పరమేశ! విక్రమా 
హీనులం బాండునందనుల నేవుర సైన్యయుతంబుగా ననిం 
బూని జయించు నట్టి వరముం గృపసేయుము నాకు’ నావుడున్‌. 255 


ప్రతిపదార్థం: ఆ+మహా+-ఈశ్వరుండు= ఆ పరమశివుడు; వత్సలుండు+ఐ= అనురాగం కలవాడయి; వానికిన్‌= అతడికి (ఆ 
జయ(ద్రథుడికిి; పొడ+చూపి= సాక్షాత్కరించి; -ఈప్పితంబు+ఐనది= ఇష్టం అయినది; వేడయము= కోరుకొమ్ము; అన్నన్‌= అని 
(శివుడు) చెప్పగా; అత(డు= వాడు- జయద్రథుండు; ఆనతుండు+ఐ= నమస్కరించినవాడై; పరమ+ఈశ!= ఓ పరమ శివా!; 
విక్రమ+అహీనులన్‌= పరా(క్రమంచే తక్కువకానివారిని; పాండు, నందనులన్‌= పాండవులను; ఏవురన్‌= అయిదుగురినీ; 
అనిన్‌= యుద్దంలో; సైన్య, యుతంబుగాన్‌= సేనలతోపాటుగా; పూని= కడగి; జయించు+అట్టి= గెలుచునట్టి; వరమున్‌= 
కోరికను; నాకున్‌= నాకు; కృప+చేయుము= అను[గ్రహించుము; నావుడున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: జయ(ద్రథుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. శివుడాతడిని ఇష్టమైన వరాన్ని 
వేడుకొనుమన్నాడు. జయ(ద్రథుడు శివుడికి నమస్కరించి, 'దేవా, శౌర్యవంతులైన పంచపాండవులను వారి సేనలతోకూడ 
నేను యుద్దంలో జయించే వరాన్ని అనుగ్రహించుము” అని కోరుకొన్నాడు. 


క. “ఇది వొస(గదు పాండవులం | గదనమున జయింప నలవిగా దింద్రాది 
త్రిదశులకు; వినవె! యైనను | వదలక నీకోర్కి దీర్వవలయున యెట్లున్‌. 256 


ప్రతిపదార్థం: ఇది+పొసంగదు= (నీవు పంచపాండవులను యుద్దంలో సైన్యసమేతంగా గెలవటం సాధ్యం కాదు); కదనమునన్‌= 
యుద్దంలో; పాండవులన్‌= పాండునందనులను; జయింపన్‌= గెలవటానికి; ఇంద్ర+ఆది, (త్రిదశులకున్‌= ఇంద్రుడు మున్నగు 
దేవతలకు; అలవి+కాదు= సాధ్యం కాదు; వినవె?= విన లేదా?; ఐనను= అయినప్పటికీ; వదలక= విడువక; ఎట్టున్‌= ఎట్టాగైనా; 
నీ కోర్కి= నీ అభీష్టం; తీర్వవలయున్‌+అ= నెరవేర్పవలసిందే సుమా. 


తాత్పర్యం: 'ఓ జయద్రథా! నీవు పంచపాండవులను వారిసైన్యంతోపాటుగా యుద్దంలో జయించవలెనని కోరి 
ఉన్నావు. ఇది సాధ్యం కాని కోరిక. ఎందుకంటే, దేవేంద్రుడు మున్నగుదేవతలుకూడ యుద్దంలో పాండవులను 


శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించలేరు. ఇక నీ వనగా ఎంత? అయినను నీవు గొప్పతపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి నీకోరిక నేను 
తీర్చవలసిందే. ఏదో విధంగా నీకోరిక తీరుస్తానుగాక! 


విశేషం: శివుడు “బోలా శంకరుడు” గానూ, భక్తసులభుడుగానూ సుప్రసిద్దుడు. సైంధవుడు కోరినవరం అసాధ్యమైనది. 
అంతేకాక పాండవులలో ఒకడైన అర్జునుడు సైంధవుడు తపస్సు చేయటానికి ముందే తపస్సు చేసి శివుడివలన వరాలను 
పొంది ఉన్నాడు. అందుచేత ఇపుడు లోగడ తాను అర్జునుడికి ఒసగిన వరాలకు భంగం కాని విధంగానే శివుడు సైంధవుడికి 
అనుగ్రహం చూపదగును గదా. ఆ విషయమే శివుడు తరువాతి పద్యంలో వివరించి తెలిపాడు. 


చ. విజయు డొకండు తక్క నతివీరుల( బార్జుల నున్న నల్వురన్‌ 
నిజ మొకనా(టి కయ్యమున నీవు జయింపుము; ఫల్గునుండు స 
ర్వజగదజయ్య విక్రముండు; వాని నెదుర్కొని నాకు నైనం బో 
ర జితుని( జేయు టెంతయు భరం బగు; నిక్కము వల్మితిం జుమీ! 257 


ప్రతిపదార్థం: విజయుండు= అర్జునుడు; ఒకండు= ఒకడు; తక్కన్‌= తప్ప; అతివీరులన్‌= గొప్పపరాక్రమం కలవారిని; 
పార్టులన్‌+ఉన్న= పాండవులలో మిగిలిన; నల్వురన్‌= నలువురను; ఒకనాటి కయ్యమునన్‌= ఒక రోజున జరిగే యుద్దంలో; 
నీవు= నీవు (ఓ జయ [ద్రథా- నీవు); జయింపుము= గెలువుము; నిజము= నిక్కం; ఫల్లునుండు= అర్జునుడు; సర్వజగత్‌+అజయ్య, 
విక్రము(డు= సమస్తలోకాలచేతను జయించటానికి సాధ్యంకాని పరా(క్రమం కలవాడు; వానిన్‌= అతడిని (అర్జునుడిని); 
ఎదుర్కొని= ఎదిరించి; పోరన్‌= యుద్దంలో; జితునిన్‌+చేయుట= ఓడించబడినవాడినిగా చేయటం; నాకున్‌+ఐనన్‌= నాకు 
గూడ; ఎంతయున్‌= మిక్కిలి; భరంబు+అగున్‌= కష్టం బౌతుంది; నిక్కము= నిజం; పల్కితిన్‌, చుమీ!= వచించాను సుమా! 


తాత్సర్యం: అర్జునుడు తప్ప, మిగిలిన పాండవులను యుద్దంలో ఒకనాయమాత్రమే జయించేటట్టు నీకు వరం 
ప్రసాదిస్తున్నాను. పాండవులు గొప్పవీరులు. అందులో నలుగురను జయించగలవు. అది చాలును నీకు. ఇది నిజం. 
ఇక అర్జునుడంటావా! అతడిని సర్వలోకాలు ఒకటై ఎదిరించినా జయింప జాలవు. అట్టి పరాక్రమం కలవాడు 
అతడు. నిజానికి నేనే యుద్దంలో అతడిని ఎదుర్కొన్నా అతడిని జయించటం సులువు కాదు. నేను సత్యాన్ని 
చెప్పాను. ఇందులోని ఆంతర్యాన్ని (గ్రహించుము. 


విశేషం: ఫల్లునుండు= అర్జునుడు (ఫల్లుని నక్షత్రంలో జన్మించినవాడు). 


వ. అస్మత్స్పసాదవిశేషంబునం జేసి వాని కిట్టి ప్రభావంబు గలిగె; నదియునుం గాక. 258 


తాత్సర్యం: నా అనుగ్రహవిశేషంచేత అర్జునుడికి ఇటువంటి మహిమ కలిగింది. అంతే కాక. 
క. నిఖిలాస్త్రశస్త్రవిద్యా । సఖు( డపరాజితయశోవిశాలుండు విష్ణుం 

దఖిలేశ్వరు. డతనికిం బ్రియ । సఖు6 డటె! యవ్వీరు గెల్వ శక్యమె నీకున్‌? 259 
ప్రతిపదార్థం: నిఖిల+అ'స్త, శస్త్ర, విద్యా సఖుండు= సమస్త మంత్ర మహిమలతో కూడిన ఆయుధాలయొక్కయు, శస్తాల 
యొక్కయు జ్ఞానంతో కూడినవాడు; అ, పరాజిత, యశస్‌+విశాలుండు= ఓటమి లేని కీర్తిచేత విస్తరించినవాడు; విష్ణుండు= 


శ్రీమన్నారాయణమూర్తి; అఖిల+-ఈశ్వరుండు= అంతటికిని అధిపతి; అతనికిన్‌= ఆ అర్జునుడికి; ప్రియ, సఖుండు+అటె= 
కూరిమి మిత్రుడు కదా; ఆ+వీరున్‌= అటువంటి అర్జునుడిని, నీకున్‌= నీకు; గెల్వన్‌+శక్యమె= జయించ సాధ్యం జౌతుందా? 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1041 


తాత్పర్యం: అతడికి ప్రియసఖుడు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు. సమస్త శస్రాల అస్త్రాల ఆంతర్యాల 
పరిజ్ఞానం గల అర్జునుడిని గెలవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. 


విశేషం: తిక్కనకాలంనాటికే శైవ వైష్ణవాలు తెలుగుసమాజంలో ప్రాధాన్యంకొరకై పోటీపడుతుండేవి. తిక్కన సమన్వయ 
సంధాత అయి హరిహరనాథోపాసనకు ఉప(క్రమించాడు. ఎజ్జనగూడ సమన్వయ సంధాతయే. ఆతడు నృసింహపురాణకర్త. 
అయినా అతడు శైవుడే. ఈ పద్యంలో పరమశివుడినోట ఎజ్జనమహాకవి. “విష్ణుం డఖిలేశ్వరుండు” అని పలికించటం 
గమనించదగిన అంశం. 


వ. అని పలికి యీశ్వరుం డంతర్శితుం డయ్యె; సింధుపతియు నిజదేశంబునకుం జనియె' ననిన విని 
జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 260 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; ఈశ్వరుండు= పరమశివుడు; అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; 
సింధుపతియున్‌= సింధుదేశపురాజు కూడ, జయద్రథుడు; నిజదేశంబునకున్‌= తన (సింధుదేశానికి); చనియెన్‌= వెళ్లాడు; 
అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; జనమేజయుండు; వైశంపాయనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పి పరమశివుడు మాయమయ్యాడు. సింధుదేశప్రభువు జయ॥ద్రథుడు స్వదేశానికి వెళ్ళాడు”. 
అని వైశంపాయన మహర్షి భారతకథను జనమేజయమహారాజుకు వినిపించాడు. అప్పుడు జనమేజయుడు 
వైశంపాయనుడిని ఈ విధంగా (ప్రశ్నించాడు. 


విశేషం: (1) జయ॥ద్రథుడు సింధుదేశంనుండి అసలు సాళ్ళరాజకన్యకను వివాహం చేసికొనటానికై బయలుదేరాడు. మార్గమధ్యాన 
కామ్యకవనంలో అతడికి ఈ పరాభవం జరిగింది. పిమ్మట ఆతడు గంగాద్వారానికి పోయి తపస్సుచేశాడు. సింధుదేశం పశ్చిమ 
దిక్కున ఉన్నది. గంగానదీ ముఖద్వారం వంగదేశాన తూరుపుసముద్ర తీరాన ఉన్నది. అటనుండి జయద్రథుడు స్వదేశమైన 
సింధురాష్టానికి వెళ్ళాడు. మరి- సాళ్ళ్వరాజపుత్రిని ఆతడు వివాహ మాడకుండానే స్వదేశానికి తిరిగి వెళ్ళాడని ఊహించవలసి 
వస్తున్నది. 


తే. “'ధర్మపత్నీసమేతులై తద్వనంబు । నం దపారదుఃఖాతురు లగుచు నున్న 
రాజముఖ్యులు సతైకరతులు పాండు । సుతులు మటి యేమి సేసిరి సూరిముఖ్య!' 261 


ప్రతిపదార్థం: సూరి ముఖ్య!= విబుధులలో శ్రేష్టుడ వైనవాడా- ఓ వైశంపాయన మహామునీ!; తత్‌+వనంబునందున్‌= ఆ 
కామ్యక వనంలో; ధర్మపత్నీ సమేతులు+ఐ= భార్యతో కూడినవారై, (ద్రౌపదీ సహితులై; అపార, దుఃఖ+ఆతురులు+అగుచున్‌= 
మిక్కిలి ఆవేదనతో కలత చెందినవారు జౌతూ; ఉన్న= నివసిస్తున్న; రాజముఖ్యులు= రాజులలో ్రేష్టులు; సత్య+ఏక, 
రతులు= సత్యంలో ముఖ్యమైన అభిరుచి కలవారు; పాండు, సుతులు= పాండు నందనులు; మటీ= ఇంక; ఏమి+చేసిరి= 
ఏ విధమైన కార్యాలను నెరవేర్చారు? 


తాత్సర్యం: పండితులలో గ్రేషుడ వైనవాడా, ఓ వైశంపాయన మహర్షీ! ఆ అడవిలో అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తూ 
సత్యసంధులైన మహానుభావులు పాండవులు ధర్మపత్ని అయిన పాంచాలితో కూడి ఆ మీదట ఎట్టి కార్యాలు 
నెరవేర్చారు? దయచేసి వినిపించండి. 


1045 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి సంశోధిత మహాభారతం అచ్చు ప్రతిలో ఈ పద్యం మొదటిపాదం ఇట్టున్నది.- 
“ధర్మపత్నీ సమేతులై ద్వైతవనము”, ద్వైతవనానికి పాఠాంతరం “తద్వనంబు”గా పేర్కొనబడింది. అప్పుడు పాండవులు 
ఉన్నది - “ద్వైతవనము” కాదు. 100 సంఖ్యగల గద్యం చూడండి. కాబట్టి తద్వనమ్ము- అనగా ఆ కామ్యకవనం అనే అర్థం 
ఇచ్చే పాఠమే సరియైనది కావున ఇట ఈ పాఠం స్వీకరించబడింది. 262 సంఖ్య గద్యంలో స్పష్టంగా “కామ్యక వనంబు” 
అని చెప్పబడింది. 


వ. అనిన నతం డిట్లనియె; నట్లు ద్రౌపదీమోక్షణం బొనరించిన పిదపం గామ్యకవననివాసుండై భూసుర 
నివహంబుతో నున్న ధర్మజుపాలికి మార్మండేయుం డరుగు దెంచిన, ననుజసహితంబుగా( బ్రత్యుద్ధతుండై 
యమ్మునివరుం బ్రభూతసపర్యల సంతుష్టహృదయుం గావించి, యవ్విభుండు పాంచాలియెడ జయద్రథు 
చేసిన దుర్వ్యవసాయంబు వానిం బరిభవించుటకునై తమ పడిన యాయాసంబును నమ్మహాత్మున 
కెటింగించి ' మహనీయ శౌర్యధైర్య ధర్మారంభ సమగ్రుల మైన మా కివ్విధంబున నఖిలసామ్రాజ్యభోగ 
వియోగంబై దుస్తరం బగు వనవాసంబు సంప్రాప్తం బయ్యెం గావున విధికృతం బెవ్వనికి నెబ్బంగుల నలంఘ్యం 
బని తలంచెద' నని పలికి మటియు ని ట్లనియె. | 262 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (జనమేజయుడు) చెప్పగా; అతండు= వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
వచించాడు; అట్టు= ఆ రీతిగా; ద్రౌపదీ మోక్షణంబు= పాంచాలి చెజ విడిపించటం; ఒనరించిన పిదపన్‌= చేసిన పిమ్మట; 
కామ్యక, వన, నివాసుండు+ఐ= కామ్యకవనంలో జీవిస్తున్నవాడై; భూసుర, నివహంబుతోన్‌+ఉన్న= (బ్రాహ్మణుల సమూహంతో 
కూడిఉన్న; ధర్మజు పాలికిన్‌= ధర్మనందనుడి కడకు; మార్కండేయుండు= మృకండు మహాముని పుత్రుడు; అరుగుదెంచినన్‌= 
రాగా; అనుజ సహితంబుగాన్‌= తమ్ములతో కూడినవాడై; ప్రత్యుద్గతుండు+ఐ= లేచి యెదురు వెళ్ళి స్వాగతం చెప్పినవాడై; 
ఆ+ముని, వరున్‌= ఆ బుషులలో శ్రేష్టుడు అయినవాడిని; ప్రభూతసపర్యలన్‌= గొప్పవైన గౌరవంతో కూడిన సేవలతో; 
సంతుష్ట హృదయున్‌= సంతృప్తి చెందిన హృదయం కలవాడినిగా; కావించి= ఒనరించి; ఆ+విభుండు= ఆ రాజు (ధర్మనందనుడు); 
పాంచాలి+ఎడన్‌= (ద్రౌపది పట్ల; జయ(ద్రథు, చేసిన= సైంధవుడు చేసిన; దుర్యువసాయంబు= చెడు కృత్యం; వానిన్‌= వాడిని 
జయ(ద్రథుని; పరిభవించుటకున్‌+ఐ= అవమానించటం కొరకై; తమ పడిన= తాము అనుభవించిన; ఆయాసంబును= 
శ్రమయును; ఆ+మహా+ఆత్మునకున్‌= ఆ మహనీయుడికి (మార్కండేయుడికి); ఎజింగించి= తెలిపి; మహనీయ, శౌర్య, 
ధైర్య, ధర్మ+ఆరంభ, సమగ్రులము+ఐన= గొప్ప పరాక్రమం చిత్త స్టైర్యం ధర్మమునే ఆచరించ వలెననే సంపూర్ణ వ్యక్తిత్వం 
కలవారలమైన; మాకున్‌= మాకు (పాండవులకు); ఈ+విధంబునన్‌= ఈరీతిగా; అఖిల, సామ్రాజ్య, భోగ, వియోగంబు+ఐ= 
సమస్తమైన గొప్పరాజ్యంవలన గలిగే సౌఖ్యాలకు ఎడబాటు కల్లి; దుస్తరంబు+అగు= దాటటానికి వీలు లేని; వన, వాసంబు= 
అడవిలో నివసించటం; సం ప్రాప్తంబు+అయ్యెన్‌= దాపురించింది; కావునన్‌= కాబట్టి; విధి కృతంబు= దైవంచేత నిర్ణయించబడినట్టిది; 
ఎవ్వనికిన్‌= ఏ వ్యక్తికిని; ఏ+భంగులన్‌= ఏ రీతులలోనైనా; అలంఘ్యము= దాటరానిది; అని, తలంచెదన్‌= అని భావిస్తాను; 
అని పలికి= అని వచించి; మజియున్‌= వెండియును; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అని జనమేజయుడు ప్రశ్నించగా, వైశంపాయనమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పాడు: ఆ రీతిగా 
ద్రౌపదిని చెజవిడిపించి కామ్యకవనంలో (బ్రాహ్మణసమూహంతోపాటు నివసిస్తున్న ధర్మరాజుకడకు మార్కండేయ 
మహర్షి వచ్చాడు. ధర్మరాజు తాను తమ్ములును ఆ మునీశ్చరుడికి ఎదురేగి స్వాగతసత్కారాలు చేసి, జయ[ద్రథుడు 
పాంచాలియెడ చేసిన అత్యాచారాన్ని వివరించి తెలిపాడు. అప్పుడు పాండవులు జయద్రథుడితో, ఆతని పరివారవర్గంతో 
యుద్దం చేయటం, వాడిని పరాభవించటానికి వారు పడిన ప్రయాస ఆ మహానుభావుడికి తెలిపి, 'మహాత్మా! మేము 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1043 


మంచివారలం. పరా(క్రమ(ప్రాభవం కలవారలం. అయినను ఈ అడవిలో ఇట్టి ఇక్కట్లు అనుభవిస్తున్నాం. విధి 
విపరిపాకాన్ని ఎంతటి మంచివారైనా ఎంతటి పరాక్రమవంతులైనా తప్పించుకొనలేరని తలపోస్తున్నాను” అని నివేదించి 
మజియు ఇట్లా పలికాడు. 


తే. 'ద్రుపదనందనక్రియం గడుదుఃఖపడిన | నృపవధూటియు నాయట్ల నియతశోక 

వనధి నిర్మగ్ను డైన భూవరసుతుండు. । గలదె వినం జూడ ననఘ! యక్కాలమునను? 263 
ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడా! ఓ మార్కండేయ మహర్షీ; (ద్రుపదనందన, (క్రియన్‌= (ద్రౌపదివలె; కడున్‌= 
మిక్కిలిగా; దుఃఖపడిన= ఆవేదనాన్ని అనుభవించిన; నృప, వధూటియున్‌= రాజకాంతయున్నూ; నా+అట్టు+అ= నావలెనే; 


నియత, శోక, వనధి, నిర్మగ్నుండు+ఐన= నిత్య దుఃఖం అనే సముద్రంలో మునిగి ఉన్నవాడైన; భూవర సుతుండున్‌= 
రాజకుమారుడును; ఏ+కాలమునను= ఏ సమయంలోనైనా; వినన్‌= వినడానికి; చూడన్‌= చూడడానికి; కలండె?= ఉన్నాడా?. 


తాత్సర్యం: 'పుణ్యాత్ముడ వైన ఓ మార్కండేయ మహామునీ! ద్రౌపదివలె మిక్కుటమైన ఆవేదనను అనుభవించిన 
రాజకుమారియున్నూ, నా వలె నిరంతర దుఃఖసము(ద్రంలో ఓలలాడిన రాజకుమారుడున్నూ ఎక్కడ నయినా 
ఉన్నాడా? ఏ కాలంలోను మాబోటివారు ఉన్నట్టుగా వినలేదు. చూడలేదు. 


వ. అనిన నతనికి నత్తపోనిధి యి ట్లనియె. 264 


తాత్పర్యం: అనిన ధర్మరాజుకు మహాతపశ్ళాలి మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు. 


క “కడు దుఃఖము నొందితి నని | యుడుగక యిటు వగచె దేల యుర్వీశ్వర! నీ 
పడు టేటిది? రఘురాముడు । గడంగి యిడుమ వడండె! తొల్లి కాబిడవులలోన్‌. 265 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ్వర!= ఓ ధర్మరాజా!; కడున్‌= మిక్కిలి; దుఃఖమున్‌= ఆవేదనను; ఒందితిన్‌+అని= అనుభవించానని; 
ఉడుగక= మానక; ఇటు= ఈ రీతిగా; వగచెదు+ఏల= ఎందుకు విచారిస్తావు; నీ పడుట+ఏటిది= నీవు పడిన (దుఃఖం) 
ఏపాటిది?; రఘురాము(డు= రఘువంశానికి చెందిన శ్రీరాముడు; తొల్లి= పూర్వకాలంలో; కడ(గి= పూని; కాణు+అడవులలోన్‌= 
దట్టమైన (నల్లని) అరణ్యాలలో; ఇడుమ+పడండె!= కష్టం అనుభవించ లేదా!. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! మిక్కుటమైన ఆవేదన అనుభవించానని మానక ఇంతగా ఏల విచారిస్తున్నావు? నీవు 
పడిన కష్టాలకంటె రఘువంశంలో జన్మించిన శ్రీరాముడు ఎక్కువకష్టాలను అనుభవించి ఉన్నాడు. కారడవులలో 
నివసించి పెక్కుఇడుమలు పొందాడు సుమా. 


ఉ. ఆవిభుకాంత గాదె జనకాత్మజ రావణుచే గృహీత యై 
పోవదె; వానరప్రకరముల్‌ వెస దోడుగ నేగి యా ధరి 
త్రీవిభు( దబ్ది. గట్టందె, వధింప(డె దివ్యశరంబులన్‌ దశ 
డ్రీవుని= గ్రమ్మణం జని యకిల్టిషరాజ్యవిభూతి నొందండే? 266 


ప్రతిపదార్థం: జనక+ఆత్మజ= జానకి; ఆ విభుకాంత+కాదె= ఆ రాజుయొక్క భార్యయేకదా; రావణుచేన్‌= రావణుడు అనే 
రాక్షసుడిచేత; గృహీత+ఐ= (గ్రహించబడినదై, అపహరించబడినది అయి; పోవదె= వెడలలేదా; వానర (ప్రకరముల్‌= కోతుల 


iad శ్రీమదాంధ్ర మహాభారతము 


మూకలు; వెసన్‌= శీఘ్రంగా; తోడుగన్‌= సాయంరాగా; ఏంగి= వెడలి; ఆ, ధరిత్రీ విభుండు= ఆ రాజు (రాముడు); అద్దిన్‌= 
సముద్రాన్ని; కట్టండ= బంధించడా?; దశగ్రీవునిన్‌= పదికంఠాలు కలవాడిని రావణుడిని; దివ్యశరంబులన్‌= దేవతా మహిమ 
గల బాణాలచేత; వధింపడె?= సంహరించడా?; (క్రమ్మణన్‌= తిరిగి; చని= వెడలి; అకిల్బిష రాజ్య విభూతిన్‌= పాపం లేని 
పుణ్యరాజ్యసంపదను; ఒందండే?= పొందడా?. 


తాత్సర్యం: ఆ రఘురాముడి భార్యయే జనకమహారాజుకూతురు, మహాపతి(వ్రతాశిరోమణి అయిన పీత, ఆమె 
రావణాసురుడిచేత అపహరించబడలేదా? కోతిమూకల సాయంతో శ్రీరాముడు సముద్రంపై వారధి కట్టి దివ్యాస్రాల 
చేత రావణుడిని సంహరించలేదా? తిరిగి తన రాజ్యసంపదలను అనుభవించలేదా? 


విశేషం: ఇట్టి ప్రశ్ననే ధర్మరాజు వేసినపుడు బృహదశ్వ మహాముని నలోపాఖ్యానాన్ని చెప్పాడు. నలదమయంతులు పడినపాట్టు 
ద్రౌపది పాండవులు పడిన ఇడుమలకంటె విషాద పూరితాలు. అట్లే సీతారాముల వనవాసగాథను మార్కండేయుడు ధర్మరాజుకు 
వివరించి చెప్పాడు. 


ధర్మజునకు మార్కండేయుడు రామాయణకథ సెప్పుట (సం. 3-258-4) 


వ. అనిన విని ధర్మజుండు “మునీంద్రా! రాము. డెవ్వనివంశంబున వాండు? రావణుం డెవ్వని తనయుం? డేమి 
నిమిత్తంబున సీతాపహరణంబు సేసె? రామరావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్లెం? జెప్పవే!' యని రామాయణ 
కథాశ్రవణకుతూహలియై యడిగిన నమ్మహాముని యి ట్లనియె. 267 


ప్రతిపదార్థం: అనినన్‌= అని మార్కండేయుడు చెప్పగా; విని= ఆలకించి; ధర్మజుండు= ధర్మనందనుడు; ముని+ఇంద్రా!= 
మునులలో ్రేష్టుడవైనవాడా, ఓ మార్కండేయ మహామునీ!; రాముండు= శ్రీరాముడు; ఎవ్వని వంశంబున వాండు?= ఎవరి 
కుటుంబానికి చెందినవాడు?; రావణుండు; ఎవ్వని, తనయుండు?= ఎవరి కుమారుడు?; ఏమి నిమిత్తంబునన్‌= ఏ కారణం 
వలన; సీతా+అపహరణంబు+చేసెన్‌= సీతను ఎత్తుకొని పోయాడు?; రామ రావణులకున్‌= రామునకును రావణునకును; 
సం[గ్రామంబు= యుద్దం; ఎట్టు= ఏ రీతిగా; ప్రవర్తిల్లైన్‌?= జరిగింది?; చెప్పవే= వినిపించవా; అని= అంటూ; రామయణ, కథా, 
శ్రవణ, కుతూహలి+ఐ= రామాయణ కథను వినటానికి ఆసక్తి కలవాడై; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+మహాో, ముని= 
మార్కండేయుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని మార్కండేయుడు చెప్పగా ఆలకించి ధర్మరాజు- 'ఓ మార్కండేయ మహామునీ! శ్రీరాముడు ఏ 
వంశానికి చెందినవాడు? రావణుడు ఎవరి కుమారుడు? ఏ కారణాన రావణుడు సీతాదేవిని అపహరించాడు? 
రాముడికీ రావణుడికీ యుద్దం ఏ విధంగా జరిగింది? దయచేసి వివరించి చెప్పవా?” అని రామాయణకథను వినవలె 
ననే వేడుకతో ప్రశ్నించాడు. మార్కండేయమహార్మి ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


విశేషం: (1) ఇది మహాభారతంలో అంతర్గర్భితమైన రామాయణ కథ. ఎజ్జన మహాకవి (ప్రత్యేకంగా రామాయణాన్ని (వ్రాశాడు. 
ఆ విషయంలో సందేహానికి ఎట్టి ఆస్కారమూ లేదు. కాని, దురదృష్టవశాన ఎజ్జనరామాయణం నేడు ఉపలబ్దం కాదు. 
ప్రాచీనాలంకారికులు ఎజ్జన రామాయణంలోనివని ఉదాహరించిన పద్యాలు భారతాంతర్గతమైన ఈ రామాయణ భాగంలో 
కన్పించవు. ఇక ఎజ్జనరామాయణం ఏమైనట్టు? అది భవిష్యత్కాల పరిశోధకులు తేల్చవలసిన అంశం. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1045 


(2) రామాయణం అనగా శ్రీరామునియా(త్ర వనవాసగమనం. నలోపాఖ్యానంవలె రామాయణగాథ కూడ విషాదాత్మకం; 
భావితాంతఃకరణ(ప్రవృత్తిని సహృదయులకు సంఘటించే వృత్తం. నవరసరుచిరం. పలువురు రామాయణ మహాభారత కథలను 
అనుసరించి తులనాత్మక పరిశోధనకు పూనుకోవటం కద్దు. కురుక్షేత్ర సంగ్రామం మహాభారతకథకు వెన్నెముక. రామరావణ 
సంగ్రామం గూడ యుద్దవర్లనలో ప్రపంచసారస్వతంలో పేర్కొనదగిన ఘట్టం. 


(3) ప్రాచీనభారతీయవాజ్మయాన వీరగాథలు, విషాదాత్మకగాథలు సుప్రసిద్దాలు. యుగయుగాంతరాల సహృదయుల హృదయాలను 
ఉర్రూతలూగించిన నలోపాఖ్యానం, రామాయణ గాథ మహాభారతంకంటె మిక్కిలి ప్రాచీనాలనిన్నీ పృథగ్ఫూతాలైన ఆ 
ప్రాచీనతను వీరవిషాదగాథలు మహాభారతంలో తరువాత చేర్చబడినవనిన్నీ పాశ్చాత్యవిమర్శకులు పలువురి అభిప్రాయం. 
రామాయణగాథ మిక్కిలి (ప్రాచీన మైన దనటానికి నిర్వికల్పనిదర్శనం నవీనశా(స్తజ్ఞులు నరుడికి (ప్రపితామహులుగా భావించే 
'వానరి పాత్రలు అందులో కన్పించటం. 


క. “విను మిక్ష్వాకుకులంబున । జనియించె నజుండు నా బ్రశస్తచరితు. డా 
తని కొడుకు దశరథుండు; ముద । మున నాతండు పెండ్లియయ్యె మువ్వురు సతులన్‌. 268 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఇక్ష్వాకు, కులంబునన్‌= ఇక్షాకులయొక్క వంశంలో; అజుండు; నాన్‌= అనగా; 
ప్రశస్త చరితుండు= మంచి స్వభావం కలవాడు; జనించెన్‌= పుట్టాడు; ఆతని కొడుకు= ఆతడి యొక్క (అజుడి యొక్క) 
పుత్రుడు; దశరథుండు= దశరథుడు అనేవాడు; ఆతండు= ఆ దశరథుడు; ముదమునన్‌= వేడుకతో; మువ్వురు= ముగ్గురు; 
సతులన్‌= పతివ్రతలను; పెండ్లి+అయ్యెన్‌= వివాహమాడాడు. 


తాత్పర్యం: చెపుతున్నాను సావధానంగా వినుము. ఇక్ష్యాకువంశంలో అజుడు అనే మంచి నడవడిక కల రాజు 
జన్మించాడు. అతడికి దశరథుడు అనే కొడుకు పుట్టాడు. ఆ దశరథుడు వేడుకతో మువ్వురు సతులను 


సపెండాడాడు. 
sp) 


వ. అందు గౌసల్య కురాముండును, గైకేయికి భరతుండును, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులును జనియించి; రందు 

రామునకు విదేహరాజనందన యైన సీత ప్రయాంగన యయ్యె; నిశ రావణుజన్మంబు సెప్పెద వినుము. 269 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ మువ్వురియందు; కౌసల్యకున్‌= కౌసల్యఅనే సతికి; రాముండును= రాముడు అనేవాడును; 
కైకేయికిన్‌; భరతుండును; సుమి(త్రకున్‌; లక్ష్మణ; శత్రుఘ్నులును; జనియించిరి= పుట్టారు; అందున్‌= ఆ పుత్రులలో; 
రామునకున్‌; విదేహ, రాజ, నందన+ఐన= విదేహరాజుయొక్క కుమారి అయిన; సీత; ప్రియ+అంగన= ఇష్టమైన వనిత- 
భార్య; అయ్యెన్‌= అయింది; ఇంకన్‌= ఇకమీద; రావణు జన్మంబు= రావణుడి పుట్టుకనుగురించి; చెప్పెదన్‌= వచిస్తాను; 
వినుము= ఆకర్లించుము. 


తాత్పర్యం: ఆ దశరథుడిభార్యలలో కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమి(త్రకు లక్ష్మణ శత్రుఘ్నులున్నూ 
జన్మించారు. వారిలో రాముడికి విదేహరాజకుమారి సీత అనుగు భార్య అయింది. ఇక రావణుడిపుట్టుకనుగూర్చి 
చెప్పుతాను. ఆలకించుము. 


ఆ. _ అఖిలలోకకర్త యగు విరించికి. బుల । స్త్యుండు నాగ మానసుండు దనూజుం 
డుద్దవించె; నతని కుదయించిె వైశ్రవ | ణాభిధాను(డైన యాత్మజుండు. 270 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అఖిల, లోక, కర్త,+అగు= సమస్తలోకాలను సృష్టి చేసేవాడైన; విరించికిన్‌= (బ్రహ్మదేవుడికి; పులస్తుండు; 
నాంగన్‌= అనగా; మానసు(డు= మనస్సుకు సంబంధించినవాడు; తనూజుండు= కొడుకు; ఉద్భవించెన్‌= జనించాడు; 
అతనికిన్‌= వాడికి (ఆ పులస్త్యుడికి); వై శ్రవణ+అభిధాను(డు+ఐన= వైశ్రవణుడు అనే పేరు కల వాడైన; ఆత్మజుండు= 
కొడుకు; ఉదయించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: సమస్తలోకాలను సృజించే బ్రహ్మదేవుడికి “మానస పుత్రుడై' పులస్తుడు అనేవాడు పుట్టాడు. ఆ 
పులస్త్యుడికి వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. 


విశేషం: కుమారుడు జన్మించటం అనగా వైవాహికధర్మాచరణలో భార్యాభర్తలకు సంతానం కలగటం. ఇట- పులస్తుడు సృష్టి 
కర్తకు ఆ విధంగా పుట్టిన కొడుకు కాడు. బ్రహ్మదేవుడి మనస్సునుండి పుట్టినవాడు. అనగా పులస్త్యుడు బ్రహ్మమానసపుత్రుడు. 


వ. అఆ వైశ్రవణుండు దన తండ్రి యగు పులస్త్యుని విడిచి, తాత యగు చతుర్ముఖునకుం దపంబు సేసి 
నలకూబరుం డను కొడుకును లోకపాలకత్వంబును ధనేశ్వరత్వంబును లంక యను పురంబును శంకరుతోడి 
సఖ్యంబును వరంబులుగా6 బడసి, మహావిభూతితో వర్తిల్లుచున్నంగని, యలిగి, వులస్సు్యుండు 
నిజశరీరంబునం దర్హంబున విశ్రవసుం డను వాని సృజియించి, యా వైశ్రవణున కహితంబు సేయు మని 
పనిచిన నెటింగి, కిన్నరేశ్వరుండు విశ్రవసుపాలి కరుదెంచి “మహాత్మా! యేను నీకుం బుత్తుండ నయ్యెద; 
నాకుం గరుణింపు' మని యతనిం బ్రసన్నునిం జేసి నృత్తగీతవిద్యావిశారద లయిన రాక్షస స్త్రీలం 
బుష్యోత్మటయు, మాలినియు, బకయు నను వారి మువ్వుర నవ్వి ప్రవరునకు. బరిచారికలంగా నిచ్చిన.271 


ప్రతిపదార్థం: ఆ వైశ్రవణుండు= ఆ వైశ్రవణుడు; తన తండ్రిశ+అగు= తన యొక్క జనకుడు అయిన; పులస్త్యుని విడిచి= 
పులస్వుడిని వదలిపెట్టి; తాత+అగు= పితామహుడు అయిన; చతుర్ముఖునకున్‌= నాలుగు మోములు కల (బ్రహ్మదేవుడిని 
గూర్చి; తపంబు+చేసి= తపస్సు చేసి; నలకూబరుండు+అను, కొడుకును= నలకూబరుడు అనే పేరు కల పుత్రుడిని; లోక 
పాలకత్వంబును= లోకాన్ని పరిపాలించటమున్నూ; ధన+-ఈశ్వరత్వంబును= ధనానికి ఆధిపత్యం వహించటమున్నూ; లంక+అను 
పురంబును= లంక అనే పేరు కల పట్టణమున్నూ; శంకరుతోడి సఖ్యంబును= శివుడితోడి మైత్రియున్నూ; వరంబులుగాన్‌= 
వరాలుగా; పడసి= పొంది; మహా, విభూతితోన్‌= గొప్ప సంపదతో; వర్తిల్లు చున్నన్‌= సాగుతూ ఉండగా; కని= చూచి; అలిగి= 
కోపం పొంది; పులస్త్యుండు= పులస్త్యుడు ((బ్రహ్మమానసపుత్రుడు); నిజ, శరీరంబు నందున్‌= తన దేహంలో; అర్థంబునన్‌= 
సగం భాగంతో; విశ్రవసుండు+అను వానిన్‌= విశ్రవసుడు అనే పేరు కల వాడిని; సృజియించి= పుట్టించి; ఆ వైైశ్రవణునకున్‌; 
అహితంబు= కీడు; చేయుము+అని= సలుపుము అని; పనిచినన్‌= నియోగించగా; ఎజింగి= తెలిసికొని; కిన్నర+-ఈశ్వరుండు= 
కిన్నరులకు ప్రభువు; విశ్రవసుపాలికిన్‌!= విశ్రవసుడి దగ్గరకు; అరుదెంచి= వచ్చి; మహా+ఆత్మా= మహానుభావుడవైన ఓ 
విశ్రవసూ! ఏను= నేను; నీకున్‌= నీకు; పుత్రుండన్‌+అయ్యెదన్‌= కొడుకును కాగలను; నాకున్‌+కరుణింపుము= నాయెడ 
దయ చూపుము; అని= వచించి; అతనిన్‌= వాడిని- విశ్రవసుడిని; ప్రసన్నునిన్‌+చేసి= అనుకూలుడుగా చేసికొని; నృత్త, గీత, 
విద్యా, విశారదలు+అయిన= నాట్యంలోను, గానంలోను నేర్పుకలవారు అయిన; రాక్షస (స్తీలన్‌= రాక్షస వనితలను; పుష్పోతృటయు, 
మాలినియు, బకయున్‌+అనువారిన్‌= పుష్పోత్కట, మాలిని, బక అనే వారిని; మువ్వురన్‌= ముగ్గురిని; ఆ+విప్ర, వరునకున్‌= 
ఆ బ్రాహ్మణోత్తముడికి; పరిచారికలుగాన్‌= సేవకురాండ్రుగా; ఇచ్చినన్‌= అర్సించగా. 


తాత్పర్యం: ఆ వైశ్రవణుడు తన తండ్రి అయిన పులస్త్యుడిని సరకుగొనక, పితామహుడు అయిన బ్రహ్మదేవుడిని 
గూర్చి తపస్సు చేసి, నలకూబరుడు అనే కొడుకును, లోకపాలకత్వాన్నీ (కిన్నరలోక (ప్రభుత్వాన్ని), ధనానికి ఆధిపత్యాన్ని, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1047 


లంకాపట్టణాన్నీ, శివుడితో స్నేహాన్నీ వరాలుగా పొందాడు. ఆ వైశ్రవణుడి సంపద చూచి కోపగించుకొని పులస్త్యుడు 
తన శరీరపు సగంభాగంనుండి విశ్రవసుడు అనేవాడిని సృజించి, ఆ వైశ్రవణుడికి కీడు చేయు మని నియోగించాడు. 
వైశవణుడు ఆ వృత్తాంతాన్ని, తెలిసికొని, విశ్రవసుడి కడ కేగి “మహాత్మా! నేను నీకు కొడుకుగా ఉండగలను; 
నాయందు దయ చూపుము” అని ప్రార్థించి, అతడి అనుగ్రహాన్ని చూరగొని, నృత్తంలోనూ గానంలోనూ ప్రావీణ్యం 
గల మువ్వురు రాక్షసవనితలను- “పుష్బోత్కట, మాలిని, బక' అనే పేరుకల వారలను ఆ (బాహ్మణోత్తముడికి 
సేవకురాం|డ్రుగా సమర్పించాడు. 


విశేషం: (1) ప్రాచీన పురాణవాజ్మయంలో వైశ్రవణుడికి 'కుబేరుడు' అనే నామాంతరం ఉన్నది. అతడు కిన్నరలోకపాలకుడు. 
కిన్నరులు అశ్యముఖం నరశరీరం కల వేల్పులు. కిన్నరులు సంగీత ప్రియులు. 


(2) విశవసుడికి పరిచారికలు మువ్వురు. పుష్పోత్కట, మాలిని, బక. బకకు పాఠాంతరం కొన్ని (ప్రతులలో “పాకిగా 
కనుపిస్తున్నది. ఇట “బక” పాఠమే (గహించబడింది. కారణం-273 సంఖ్య గల గద్యంలో ఎజ్జన బకకు ఖరుండును శూర్పణఖ 
యను కన్యకయు- 'మిథునంబై' ప్రభవించినట్లు (వ్రాశాడు. సంస్కృత మూలం దాక్షిణాత్యప్రతిలో “బకాయాం మిథునమ్‌ జజైే 

a ౧ లు sy 
ఖరః శూర్చణఖా తథా" అని ఉన్నది. దీనినిబట్టి ఎజ్జన దాక్షిణాత్యప్రతినే ప్రామాణికంగా ఎన్నినట్టు తలపవచ్చును. కావున 
ఖరుడికి శూర్చణఖకు తల్లి అయిన పరిచారిక పేరు “బక” అని నిర్ణయించవచ్చును. కొన్ని జొత్తరాహప్రతులందు ఆమె పేరు 
“పాకి అని ఉన్నది. 


క. పురుడున నయ్యువతులు నొం । డొరులం గడవంగ విలసదుపచారసమా 
చరణప్రవీణభంగుల. । బరితోషితు. జేసి రా తపస్వివరేణ్యున్‌. 272 


ప్రతిపదార్థం: ఆ+యువతులు= ఆ జవరాండ్రు; పురుడునన్‌= పోలికలో (పోటీపడుతూ); ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; 
కడవంగన్‌= అతి(క్రమించేటట్టుగా; విలసత్‌+ఉపచార, సమ్‌+ఆచరణ, ప్రవీణ భంగులన్‌= శోభిల్లే పరిచర్యలు బాగా చేసే 
సామర్థ్యంలోని రీతులలో; ఆ తపస్వి, వరేణ్యున్‌= ఆ మునులలో శ్రేష్టుడు అయినవాడిని; పరితోషితున్‌= మిక్కిలి సంతోషం 
చెందిన వాడినిగా; చేసిరి= ఒనరించారు. 


తాత్సర్యం: సమానులయందుండే స్పర్జతో ఆ జవ్వనులు ఆ మునిశ్రేష్టుడైన విశ్రవసుడికి పరిచర్య చేశారు. ఒకరి 
నొకరు మించవలెననే కోరికతో ఆతడిని మిక్కిలి సంతోషపెట్టారు. 


వ. ఇట్లు ప్రీతుండై యతండు వారలకు బుత్రదానంబు సేసిన నందు బుష్వ్పోత్కటకు రావణ కుంభకర్ణులును, 
మాలినికి విభీషణుండును, బకకు ఖరుండును శూర్పణఖ యను కన్యకయు మిథునంబై ప్రభవించి; 
రక్కునూరులకు నలువురకు( దజ్జనకుండు జాతకర్మాదిసంస్కారంబు లొనరించి సగౌరవంబుగా. బెనిచి 
యుపనీతులం జేసె; నందు. 273 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ రీతిగా; ప్రీతుండు+ఐ= సంతుష్టి చెందినవాడై; అతండు= అతడు- విశ్రవసుడు; వారలకున్‌= ఆ 
ముగ్గురు పరిచారికలకు; పుత్ర దానంబు+చేసినన్‌= సంతానాన్ని దానం చేయగా; అందున్‌= వారిలో; పుష్పోత్క్మటకున్‌= 
పుష్పాత్క్మట అనే ఆమెకు; రావణ, కుంభకర్ణులును= రావణుడు కుంభకర్ణుడు అనే వారున్నూ; మాలినికిన్‌= మాలిని అనే 
ఆమెకు; విభీషణుండును= విభీషణుడును; బకకున్‌= బక అనే ఆమెకు; ఖరుండును= ఖరుడును; శూర్సణఖ= శూర్పణఖ 


1048 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే పేరు కల; కన్యకయున్‌= కన్నెయు; మిథునంబు+ఐ= జతగా, కవలై; ప్రభవించిరి= పుట్టారు; ఆ కుమారులకున్‌= ఆ 
బిడ్డలకు; నలువురకున్‌= నలుగురికి - రావణ కుంభకర్ణ విభీషణ ఖరులకు; తత్‌+జనకుండు= వారి తండ్రి విశ్రవసుడు; 
జాతకర్మ+ఆది, సంస్కారంబులు= పుట్టినప్పుడు చేసే కర్మలు మున్నగు (క్రియలు; ఒనరించి= చేసి; స గౌరవంబుగాన్‌= 
మంచి మర్యాదలతో; పెనిచి= పెంచి; ఉపనీతులన్‌+చేసెన్‌= వడుగులు అయినవారిగా చేశాడు; అందున్‌= వారిలో. 


తాత్సర్యం: ఈ విధంగా పరిచారికలయెడ పీతి కలవాడై; విశవసుడు వారలకు సంతానం (ప్రసాదించాడు. 
పుష్పోాత్మటకు రావణుడు కుంభకర్ణుడు జన్మించారు. మాలినికి విభీషణుడు పుట్టాడు. బకకు ఖరుడు శూర్పణఖ 
అనే ఆడ, మగజంట కవలబిడ్డలై ఉద్భవించారు. ఆ నలుగురు కుమారులకు తం(డ్రి అయిన విశ్రవసుడు జాత 
కర్మాది సంస్కారాలు చేసి వారలకు వడుగులు చేశాడు. వారిలో. 


విశేషం: జాతకర్మలు పదునారు. బీవుడు పుట్టటానికి పూర్వంనుండి గిట్టేవరకు జరుగవలసిన వైదికసంస్కారాలు. 
1. గర్భాదానం 2. పుంసవనం 3.సీమంతం 4. జాతకర్మం 5. నామకరణం 6. అన్నప్రాశనం 7. చౌలం 8. ఉపనయనం 
9. ప్రాజాపత్యం 10. సౌమ్యం 11. ఆగ్నేయం 12. వైశ్వదేవం 13. గోదానం 14. సమావర్తం 15. వివాహం 16. అంత్యసంస్కారం. 


ఉ. ఆతతతేజు( డున్నతభుజాగ్రుండు లోకభయంకరుండు వి 
ఖ్యాతపరాక్రముండు దశకంఠుడు సంతతరోషమానసుం; 
డాతనియట్ల దుర్మదమయాత్ముండు క్రూరుండు గుంభకర్ణుండున్‌; 
భీతివిదూరు( డార్యుండు విభీషణు6 డుత్తమచిత్తు. డారయన్‌. 274 


ప్రతిపదార్థం: దశకంఠుండు= పదికంఠాలు కలవాడు- రావణుడు; ఆతత+తేజుండు= విస్తార మయిన (ప్రకాశం కలవాడు; 
ఉన్నత, భుజ+అ(గ్రుండు= ఎత్తయిన బాహువుల కొనలు కలవాడు; లోక భయంకరుండు= జగత్తులకు భీతి కలిగించే వాడు; 
విఖ్యాత, పరా(క్రముండు= పేరు ప్రతిష్టల నార్దించిన శౌర్యం కలవాడు; సంతత, రోష మానసుండు= ఎల్లపుడూ ప్రజ్వలించిన 
(కోధం కలవాడు; కుంభకర్ణుండున్‌= కుంభకర్ణుడు అనేవాడు కూడ; ఆతని+అట్టు+అ= ఆతని వంటివాడే (రావణుడివంటివాడే); 
దుర్మద, మయ+ఆత్ముండు= చెడు గర్వంతో కూడిన ఆత్మ కలవాడు; (క్రూరుడు= కఠిన చిత్తుడు; భీతి విదూరుండు= 
భయం లేని వాడు; విభీషణుడు= విభీషణుడు అనేవాడు; ఆర్యుండు= మంచి లక్షణాలు కలిగి పూజించ తగినవాడు; 
ఆరయన్‌= పరిశీలించగా; ఉత్తమ, చిత్తుడు= మంచి మనస్సు కలవాడు. 


తాత్పర్యం: వారిలో రావణుడు విస్తారమైన వర్చస్సు కలవాడు, ఎత్తయిన భుజాలు కలవాడు, పేరుప్రతిష్టలను 
ఆర్జించిన పరాక్రమం కలవాడు, పదితలలు కలవాడు, ఎల్లప్పుడు (ప్రజ్వలించే క్రోధంతో ఉండేవాడు. ఆతడివంటివాడే 
కుంభకర్ణుడు కూడ. మిక్కిలి కఠినచిత్తం కలవాడు, చెడుగర్వంతో నిండిన హృదయం కలవాడు. కాని, విభీషణుడు 
మాత్రం నిర్భయుడు, మంచిగుణాలు కలిగి మన్నించతగినవాడు. పరిశీలించి చూస్తే గొపమనస్సు కలవాడు. 


విశేషం: ఎత్తైన భుజాలు కలిగి ఉండటం శౌర్యలక్షణంగా సాముద్రికశాస్త్రవేత్తలు భావిస్తారు. 


క. ఖరుండు ఖరతేజుం డవనీ | సుర పరిభవకారి మాంసశోణితభుజు. డు 
ద్ధురచిత్తుండు శూర్పణఖయు । దురితచరిత ధర్మకర్మదూషిత యెపుదున్‌. 275 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1049 


ప్రతిపదార్థం: ఖరు(డు= ఖరుడు అనే పేరు కలవాడు; ఖర తేజుండు= వాడిమి, వేడిమి కలవాడు; అవనీ సుర, పరిభవ, 
కారి= (బ్రాహ్మణులకు అపకారం చేసేవాడు; మాంస శోణిత భుజుండు= మాంసం నెత్తురు భుబించేవాడు; ఉద్దుర 
చిత్తుండు= కఠిన మైన మనస్సు కలవాడు; శూర్పణఖ యున్‌= శూర్పణఖ అనే పేరు కలదికూడ; దురిత చరిత= పాపం 
చేసే స్వభావం కలది; ఎపుడున్‌= ఎల్లప్పుడును; ధర్మ, కర్మ, దూషిత= ధర్మమైన పనులచే తిరస్కరించబడేది. 


తాత్సర్యం: ఖరుడు అనేవాడు వాడిమి, వేడిమిగల వర్చస్సు కలవాడు. బ్రాహ్మణులను అవమానించేవాడు. మాంసాన్ని 
నెత్తురును ఆహారంగా స్వీకరించేవాడు. కఠినమైన మనస్సు కలవాడు. శూర్పణఖ పాపాత్మురాలు. ధర్మకర్మలను 
తిరస్కరించేస్వభావం కలది. 


విశేషం: రామాయణపాత్రలకు ఆయాపేరులు సార్థకనామధేయాలుగా కన్పిస్తాయి. ఖరుడు వాడిమి వేడిమి కలవాడనే కాక 
గాడిదవంటివాడు అని అర్థం కూడ ఏర్పడుతుంది. శూర్స+నఖ= శూర్పణఖ= చేటలవంటి గోళ్లు కలది. కుంభకర్ణుండు= 
కుండల వంటి చెవులు కలవాడు. రావణుడు= జగద్రావణం చేసేవాడు. 


వ. ఆ రాక్షసకుమారులు దండ్రివలన నఖిలవేదవేదాంగ ధనుర్వేదపారగులై గంధమాదన గిరియందు సుఖం 
బుండి యొక్కనా( డతనికి మైక్కవచ్చువాని నధికవిభవసమన్వితు వైశ్రవణుం జూచి తత్ర్రృభావంబు తపోలబ్ధం 
బగుట విని జాతమత్సరు లయి తారును బితామహు నుద్దేశించి తపంబు సేయం దొడంగిరి; తత్సకారంబు 
వినుము. 276 


ప్రతిపదార్థం: ఆ రాక్షస కుమారులు= ఆ రక్కసుల బిడ్డలు; తండ్రివలనన్‌= జనకుడివలన; అఖిల వేద, వేద+అంగ, ధనుః 
+వేద, పారగులు+ఐ= సమస్త వేదాలు, వేదాలయొక్క అంగాలు, విలువిద్యలయొక్క అవ్వలిగట్టును చేరినవారై; గంధమాదన, 
గిరియందున్‌= గంధమాదనం అనే పర్వతంలో; సుఖంబు+ఉండి= సౌఖ్యంతో నివసించి ఉండి; ఒక్కనాండు= ఒకరోజున; 
అతనికిన్‌= విశ్రవసునికి; మొక్కన్‌ వచ్చు వానిన్‌= నమస్కరించటానికై వచ్చిన వాడిని; అధిక, విభవ, సమన్వితున్‌= గొప్ప 
సంపదతో కూడిన వాడిని; వైశ్రవణున్‌+చూచి= కుబేరుడిని కాంచి; తత్‌+ప్రభావంబు= ఆతడియొక్క మహిమ; తపస్‌+ 
లబ్దంబు+అగుట= తపస్సువలన సిద్దించింది. అగుట; విని= ఆలకించి; జాత మత్సరులు+అయి= అసూయ కలవారయి; 
తారును= తాముకూడా; పితామహున్‌= (బ్రహ్మదేవుడిని; ఉద్దేశించి= లక్ష్యంగా పెట్టుకొని; తపంబు+చేయన్‌+తొడంగిరి= 
తపస్సు చేయడానికి పూనుకొన్నారు; తత్‌+ప్రకారంబు= ఆ తపస్సు యొక్క వృత్తాంతం; వినుము= ఆలకింపుము. 


తాత్పర్యం: ఆ రాక్షసకుమారులు జనకుడిదగ్గర వేదాలు వేదాంగాలు విలువిద్య అన్నింటిని క్షుణ్ణంగా అభ్యసించి, 
గంధమాదనపర్వతంలో సుఖంగా ప్రొద్దుపుచ్చుతూ ఉన్నారు. ఒకనాడు కుబేరుడు విశ్రవసుడికి అభివాదం చేయటానికై 
అచటికి వచ్చాడు. కుబేరుడివైభవం, మహిమలు, అతడికి తపస్సువలననే సం(క్రమించినట్టు విని, అసూయ చెంది 
తాముకూడ (బ్రహ్మదేవుడినిగూర్చి తపస్సు చేయటానికి పూనుకొన్నారు. వారి తపోవృత్తాంతం వివరిస్తాను. వినుము. 


తే. మండు వేసవింబంచాగ్ని మధ్యమున, ఘ | నాగమంబున బయల, నత్యంత తుహిన 
సమయమున నీరియందు, నిశ్చలత నిలిచి | దశముఖు(డు వాయుభక్షు( డై తప మొనరై. 277 


ప్రతిపదార్థం: దశముఖుండు= పది మొగాలు కలవాడు; వాయు భక్షుడు+ఐ= గాలినిమాత్రమే ఆహారంగా భుజించినవాడై; 
మండు వేసవిన్‌= ఎండలు చెండుతున్న వేసవి కాలంలో; పంచ+లఅగ్ని, మధ్యమునన్‌= అయిదు అగ్నుల మధ్యలో ఉండి; 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఘన+ఆగమంబునన్‌= వర్షాకాలంలో; బయలన్‌= బహిరంగ (ప్రదేశంలో; అత్యంత, తుహిన, సమయమునన్‌= మిక్కుటంగా 
మంచు కురిసే కాలంలో; నీరియందున్‌= జలంలో; నిశ్చలతన్‌= చలించకుండా; నిలిచి= నిలబడిఉండి; తపము= తపస్సు; 
ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్సర్యం: పదిమొగాలు కల రావణుడు కఠినతపస్సు చేశాడు. వేసవి మండుటెండల సమయంలో అయిదు 
అగ్నులనడుమ నిలిచి తపస్సు చేసేవాడు. వానకాలంలో ఆరుబయట, మంచుకురిసేకాలంలో నీటిలోనూ నిష్టతో 
నిలబడి రావణుడు కేవలం గాలినిమాత్రమే ఆహారంగా గైకొని తపస్సు చేశాడు. 


విశేషం: పంచాగ్నులు= పంచ+అగ్నులు= అయిదు అగ్నులు. 1. ఆహవనీయం 2. దక్షిణాన్ని 3. గార్హపత్యం 4. సభ్యం 
5. అవసథ్యం. వాటిని వరుసగా వేదికకు పూర్వ దక్షిణ పళ్చిమ-దిక్కులలోనూ, సభ్యం అపసథ్యం ఈశాన్యదిక్కునను 
నిలుపుతారు. 
మ. నియతాహారు(డు నిర్జితేంద్రియు(డు నై నిష్కంపవృత్తిన్‌ మహీ 

శయనుండై వ్రతముల్‌ చరించె నధికేచ్చం గుంభకర్ణుండు దై 

ర్యయుతుండై; ఘను డవ్విభీషణు(డు పర్ణాహారవృత్తిన్‌ జపా 

ధ్యయనాసక్తి( దపంబు సేసె మది నత్యంతంబు సంశుద్ధితోన్‌. 278 


ప్రతిపదార్థం: కుంభకర్ణుండు; నియత+ఆహారు(డు= కట్టడికి లోనై తిండి తినే వాడు; నిర్ణిత+ఇం(ద్రియు(డున్‌+ఐ= గెలువబడిన 
ఇంద్రియాలు కలవాడై, ఇం(ద్రియాలను అదుపులో పెట్టిన వాడై; నిష్కంపవృత్తిన్‌= చలించని వ్యాపారం కలవాడై; మహీ, 
శయనుండు+ఐ= నేలమీద పడుకొంటున్నవాడై; అధిక+ఇచ్చన్‌= మిక్కుటమైన కోరికతో, లక్ష్యసిద్దియందు తదేకధ్యానం 
కలవాడై; వ్రతముల్‌= నోములు; చరించెన్‌= ఆచరించాడు; ఘనుండు= గొప్పవాడు; ధైర్యయుతుండు+ఐ= వికారాలు లేనట్టి 
స్థిర చిత్తం కలవాడై; ఆ+విభీషణు(డు; పర్ష+ఆహార, వృత్తిన్‌= ఆకులు మాత్రమే తిండిగా భుజిస్తూ; జప+అధ్యయన+ఆసక్తిన్‌= 
మంత్రాల ఆవృత్తి, వేదాల పారాయణంలోని కోరికచేత; మదిన్‌= చిత్తంలో; అత్యంతంబున్‌= మిక్కుటంగా; సంశుద్దితోన్‌= 
స్వచ్చమైన పవిత్రతతో; తపంబు+చేసెన్‌= తపస్సు చేశాడు. 


తాత్సర్యం: కుంభకర్ణుడు ఆహారనియమాలను పాటిస్తూ, ఇంద్రియాలను నిగ్రహించి చలించనిమనస్సు కలవాడై 
(వ్రతాల నాచరించాడు. గొప్పవా డైన ఆ విభీషణుడు ఆకులుమాత్రమే ఆహారంగా భుజించినవాడౌతూ మంత్రాలను 
ఆవృత్తి చేస్తూ, వేదాలను వల్లెవేస్తూ మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఒనరించుకొంటూ తపస్సు చేశాడు. 

అవ ౧ — 


విశేషం: ఇంద్రియాలను నిగ్రహించటం తపస్సుకు అపరిహార్యమైన లక్షణం. 


వ. ఖరుండును శూర్పణఖయు వారికిం దగిన పరిచర్యలు సేయుచుండి; రంత సహస్రవర్షంబులు నిండినం 
బంక్తివదనుండు దనమస్తకం బొక్కటి ఖండించి మండెడు నగ్నియందు వేలి మజియు వేయేండ్ల కొక్కటిగాం 
దలలు తొమ్మిదియుం దటిగి వేల్ణిధైర్యంబు దజుంగక పదియగు తలయును ద్రెంప సమకట్టినం బితామహుండు 
ప్రత్యక్షంబై వారించి, వాని శిరంబు లెప్పటి యట్ల కలుగ నొసంగి 'యమరత్వంబు దక్కనొండు నీ కభిమతం 
బగునది యెయ్యది యైనను నడుగు’ మనుటయు నన్నిశాచరుండు. 279 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1051 


ప్రతిపదార్థం: ఖరుండును= ఖరుడును; శూర్చణఖయున్‌= శూర్చణఖయు; వారికిన్‌= (రావణ, కుంభకర్ణ, విభీషణులకు); 
తగిన= సరిపోయే; పరిచర్యలు= సేవలు; చేయుచున్‌+ఉండిరి; అంతన్‌= అంతట; సహస్ర వర్షంబులు= వేయిఏండ్డు; 
నిండినన్‌= పూర్తి అయిన పిమ్మట; పంక్తి వదనుండు= దశకంఠుడు - రావణుడు; తన మస్తకంబు= తన శిరము; ఒక్కటి= 
ఒక్కటి; ఖండించి= కత్తిరించి; మండెడు= జ్వలించే; అగ్నియందున్‌= నిప్పులో; వేల్చి= ఆహుతి చేసి; మజియున్‌= ఇంకను; 
వేయేండ్లకున్‌= వేయి సంవత్సరాలకు; ఒక్కటిగాన్‌= ఒక శిరస్సుగా; తలలు= శిరములు; తొమ్మిదియున్‌= తొమ్మిదింటిని; 
తటీగి= నరికి; వేల్చి= ఆహుతి చేసి; ధైర్యంబు= చిత్తంలోని దిటవుతనం; తణు(గక= తగ్గక; పది+అగు, తలయును= 
పదియవ శిరస్సును; (త్రెంపన్‌= (త్రుంచటానికి; సమకట్టినన్‌= పూనగా; పితామహుండు= (బ్రహ్మదేవుడు; ప్రత్యక్షంబు+ఐ= 
సాక్షాత్కరించి; వారించి= ఆపి; వాని శిరంబులు= ఆతని తలలు- రావణుడి తలలు; ఎప్పటి+అట్ట= యథాప్రకారం; 
కలుగన్‌= ఏర్పడేటట్లు; ఒసంగి= వరం ఇచ్చి; అమరత్వంబు, తక్కన్‌= చావు లేకపోవటం తప్ప; ఒండు= ఇంకొకటి; 
నీకున్‌+అభిమతంబు+అగునది= నీకు ఇష్టం అయినది; ఎయ్యది+ఐనను= ఏది అయినప్పటికి; అడుగుము= కోరుము; 
అనుటయున్‌= అని చెప్పటమున్నూ; ఆ+నిశాచరుండు= ఆ రాక్షసుడు- రావణుడు. 


తాత్సర్యం: ఖరుడును శూర్పుణఖయు తమ అన్నగారలు అయిన రావణుడికి కుంభకర్ణుడికి విభీషణుడికి అవసరమైన 
సేవలు చేస్తూ ఉన్నారు. వేయి సంవత్సరాలు ఆ విధంగా తపస్సు చేసినను బ్రహ్మదేవుడు సాక్షాత్కరించలేదు. 
అయినను రావణుడు తనదీక్షను వీడక తన పదితలలలో ఒక తలను ఖండించి అగ్నిలో ఆహుతి చేశాడు. అట్లే 
రావణాసురుడు మరి తొమ్మిదివేల సంవత్సరాలు కఠోరతపస్సు చేసి తన వేయి సంవత్సరాల కొక శిరస్సువంతున 
ఆహుతి చేస్తూ చివరకు తన పదవ శిరస్సును కూడ ఖండించి అగ్నిలో వేల్చటానికి సంసిద్దుడైనపుడు బ్రహ్మదేవుడు 
సాక్షాత్కరించాడు. అప్పుడు పితామహుడు రావణుడి తలలు తొమ్మిది యథాప్రకారం మొలిచేటట్టు వరాన్ని ఇచ్చి 
'అమరత్వం తప్ప మరి యేదైన ఇంకొక వరాన్ని కోరుకొను' మని చెప్పాడు. అంతట ఆ రావణుడు. 


విశేషం: (1) రావణుడు చేసింది తామస తపస్సు. అహంకారంతో, స్వార్ధబుద్ధితో తన శక్తిసామర్థ్యాలు పెంచుకొనటానికై చేసే 
తపస్సు ఒక యెత్తు. విశ్వశ్రేయాన్ని కాంక్షించే తపస్సు మరియొక యెత్తు. (2) రావణుడు పదివేల సంవత్సరాలు తపస్సు 
చేసినట్లు ఇందులో ఉన్నది. ఈ కాలమానం ఎట్టిది? ఈ విషయంపై పండితులలో ఏకాభిప్రాయం కుదరలేదు. 


శా. “దేవా! యేను సమస్త దేవ పితృదైతే యాహి గంధర్వ ర 
క్షో విద్యాధర యక్షజాతులకు నక్షోభ్యుండ(గా. బ్రీతితో 
నీ విశ్వంబునం గామరూపగతి నాత్మేచ్చావిహారుండంగా 
నీవే నావుడు వాని కవ్వర మజుం డిచ్చెం గృపాలోలతన్‌. 280 


ప్రతిపదార్థం: దేవా!= ఓ (బ్రహ్మదేవుడా!; ఏను= నేను; సమస్త, దేవ, పితృ దైతేయ+అహి, గంధర్వ, రక్షస్‌+విద్యాధర, 
యక్షజాతులకున్‌= వేల్పులు, పిశాచాలు, దితి సంతతివారైన రాక్షసులు, పన్నగులు, గంధర్వులు, రక్కసులు, విద్యాధరులు, 
యక్షులకు సంబంధించిన అందరకును; అక్షోభ్యుండన్‌+కాన్‌= కలత చెందనివాడనుగా; ప్రీతితోన్‌= వేడుకతో; ఈ విశ్వంబునన్‌= 
ఈ సృష్టిలో; కామ, రూప, గతిన్‌= ఇచ్చ వచ్చిన ఆకృతిని ధరించే తీరులో; ఆత్మ+ఇచ్చా, విహారుండన్‌+కాన్‌= స్వయం 
సంకల్పాన్ని బట్టి పయనం కొనసాగించ గలవాడిగా; (వరమును); ఈవే= ఇయ్యవా, ఇమ్ము; నావుడున్‌= అని (రావణుడు) 
అనగా; వానికిన్‌= అతడికి- రావణుడికి; ఆ+వరము= ఆ కోరిక; అజుండు= (బ్రహ్మదేవుడు; కృపాలోలతన్‌= దయతో కూడిన 
ఆసక్తితో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


సరం శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ బ్రహ్మదేవా! ఈ వరాలను నాకు అను[గ్రహించుము. దేవతలచేత, పితరులచేత, దితిసంతతిచేత, 
పన్నగులచేత, గంధర్వులచేత, రాక్షసులచేత, విద్యాధరులచేత, యక్షజాతులచేత నేను ఓడిపోరాదు. వేడుకగా ఈ 
సువిశాల సృష్టిలో ఎక్కడికైనా కోరిన రూపంతో సంచరించే శక్తి కలవాడను కావలెను” - అని రావణుడు ప్రార్థించగా, 
(బ్రహ్మదేవుడు దయాతత్సరు(డై ఆతడికి కోరినవరం ఇచ్చాడు. 


బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట (సం. 3-259-26) 


వ. 'మనుష్యజాతి యొక్కండుదక్క నీ చెప్పిన యందటివలనను నీకు మరణభయంబు లే దని పలికి, పరమేష్టి 
గుంభకర్ణుం జూచి “వరం బడుగు’ మనిన వాండు దైవోపహతుండై తనకు నాత్యంతికం బయిన నిద్ర యడిగిన 
నట్ల యగు నని, విభీషణున కభిముఖుం డగుటయు నతండు కృతాంజలియై జలజాసను. బ్రస్తుతించి.281 


ప్రతిపదార్థం: మనుష్యజాతి= మనుజులు అనే తెగ; ఒక్కండు= ఒకటి; తక్కన్‌= తప్ప; నీ చెప్పిన= నీవు వచించిన; 
అందణవలనను= అందరి మూలంగా; నీకున్‌; మరణభయంబు= చావువలని భీతి; లేదు= కలుగదు; అని పలికి= అని చెప్పి; 
పరమేస్టి= (బ్రహ్మదేవుడు; కుంభకర్ణున్‌= కుంభకర్ణుడిని; చూచి= కాంచి; వరంబు+అడుగుము= కోరికను కోరుకొనుము; 
అనినన్‌= అని చెప్పగా; వాంయ= అతడు- కుంభకర్ణుడు; దైవ+ఉపహతుండు+ఐ= దైవంచేత కొట్టబడినవాడై; తనకున్‌= 
తనకు; ఆత్యంతికంబు+అయిన= మిక్కిలి అయిన; నిద్ర= నిద్దుర; అడిగినన్‌= కోరగా; అట్ల+అగున్‌+అని= నీవు కోరినట్టే 
నీకు నిద్ర ఒనగూడునుగాక అని చెప్పి; (బ్రహ్మ) విభీషణునకున్‌; అభిముఖుండు+అగుటయున్‌= ఎదురుగా మొగము పెట్టిన 
వాడు అగుటయును; ఆతండు= అతడు (విభీషణుడు); కృత+అంజలి+ఐ= ఘటించబడిన కైమోడ్సు కలవాడై; జలజ+ఆసనున్‌= 
పద్మం ఆసనంగా కలవాడిని- (బ్రహ్మదేవుడిని; (ప్రస్తుతించి= పొగడి. 


తాత్సర్యం: 'మనుజులచేత తప్ప నీవు కోరినమేరకు ఇతరజాతులవారిచేత నీకు చావువలనిభయం లేదు” అని 
రావణుడితో పలికి బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని చూచి వరం కోరుకొనుమని పలికాడు. ఆ కుంభకర్ణుడు దురదృష్టానికి 
చిక్కి, తనకు మిక్కిలి ప్రీతిగల నిద్ర కావాలి అని కోరాడు. 'సరే అటులే నీ కోరిక ఈడేరుగాకి అని చెప్పి, 
(బ్రహ్మదేవుడు విభీషణుడికి ఎదురు మొగం పెట్టి నిలిచాడు. అంతట విభీషణుడు (బ్రహ్మకు నమస్కరించి అతడిని 


(ప్రస్తుతించాడు. 


క “పరమాపద యైనపుడును । దురితంబులు నా మనంబు దొడరమియును భా 
సుర మగు బ్రహాస్ర్రమ్మును। గరుణింపవె' యనిన నిచ్చి కమలజు( డనియెన్‌. 282 


ప్రతిపదార్థం: పరమ+ఆపద= గొప్పదైన కీడు; ఐనపుడును= వచ్చి నప్పటికిని; దురితంబులు= పాపాలు; నామనంబున్‌= 
నా చిత్తాన్ని; తొడరమియును= చొరబడకుండటమున్నూ; భాసురము+అగు= (ప్రకాశించేటటువంటి; (బ్రహ్మ+అ(స్త్రమ్మును= 
(బ్రహ్మకు సంబంధించిన దివ్యమహిమగల ఆయుధాన్ని; కరుణింపవె= అనుగ్రహించవా; అనినన్‌= అని అడుగగా; ఇచ్చి= 
ఒసగి; కమలజుండు+అనియెన్‌= పద్మంలో పుట్టినవాడు- (బ్రహ్మదేవుడు పలికాడు. 


తాత్పర్యం: ఎంతటి కీడు దాపురించినా నా మనస్సు పాపానికి పూనకుండేటట్లుగా వరం ఇచ్చి నాకు (బ్రహ్మాస్త్రం 
అను[గ్రహించుము” అని విభీషణుడు ప్రార్థించాడు. విభీషణుడు కోరిన వరా లిచ్చి, అతనితో బ్రహ్మదేవుడు ఇట్లా 
పలికాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1053 


క. “నిరతము రాక్షసభవమును । బొరసియు నీ విట్లు ధర్మబుద్ది వగుట య 

చ్చెరు విది గావున నీకును । దిరముగ నమరత్వ మిచ్చితిం గృప వత్సా! 283 
ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; నీవు= ఈవు; ఇట్టు= ఈ రీతిగా; రాక్షసభవమును= రక్కసి పుట్టుక; పొరసియున్‌= 
పొందినా; నిరతమున్‌= ఎల్లప్పుడు; ధర్మబుద్దివి= ధర్మంతో కూడిన చిత్తం కలవాడవు; అగుట= అయి ఉండటం; అచ్చెరువు+ఇది= 
ఇది ఆశ్చర్యం; కావునన్‌= కాబట్టి; నీకును= నీకు మాత్రమే; తిరముగన్‌= స్థిరంగా; కృపన్‌= దయతో; అమరత్వము= చావు 
లేని స్థితి; ఇచ్చితిన్‌= ఇచ్చాను. 


తాత్పర్యం: వత్సా, విభీషణా! “నీవు రాక్షసవంశంలో జన్మించినప్పటికిని” ధర్మంలోనే బుద్ది నిల్బటం ఆశ్చర్యకరం. 
అందుచేత నీకు అమరత్వం దయతో ఇస్తున్నాను”. 


వ. అని పలికి పితామహుం డంతర్షితుం డయ్యె దదనంతరంబ. 284 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పితామహుండు= బ్రహ్మదేవుడు; అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; 
తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట. 


తాత్సర్యం: అని పలికి (బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. అటు పిమ్మట. 
మ. వరగర్వోన్నతు( దై దశానను(డు దుర్వారోద్దతిన్‌ దాడిమై 
ద నే మ్‌. 

నరిగెం గిన్నరనాథుపై; నతండు కార్యం బాత్మ నూహించి సం 

గరసన్నద్ధుండు గాక కింపురుష యక్షత్రేణితో. గూడ దా 

నరిగెన్‌ లంక బరిత్యజించి రభసోద్యత్పుష్పకారూఢు.డై. 285 
ప్రతిపదార్థం: వర, గర్వ+ఉన్నతుండు+ఐ (బ్రహ్మదేవుడు ఇచ్చిన) వరంచేత వర్దిల్లిన దర్చంచేత గొప్పవాడై; దశ+ 
ఆననుండు= పది మొగాలు కలవాడు- రావణుడు; దుః+వార+ఉద్ధతిన్‌= వారించటానికి శక్యంగాని అతిశయంతో; 
కిన్నరనాథుపైన్‌= కుబేరుడిపై; దాడిమైన్‌+అరిగెన్‌= దండెత్తివెళ్ళాడు; అతండు= కుబేరుడు; కార్యంబు +ఆత్మన్‌+ఊహించి= 
సామంతో జరుగదగిన కర్తవ్యాన్ని మనస్సులో ఊహించి; సంగర సన్నద్దుండు+కాక= యుద్ద సన్నాహాలను చేయక; కింపురుష 
యక్ష, శ్రేణితోన్‌+కూడన్‌= కింపురుషుల యక్షుల సముదాయాలతోకూడుకొని; తాన్‌= తాను (కుబేరుడు); లంకన్‌= లంకను; 
పరిత్యజించి; రభస+ఉద్యత్‌+పుష్పక+ఆరూఢు(డు+ఐ= సంభ్రమంతో, శోభిల్లే పుష్పకం అనే విమానంలో ఎక్కినవాడై; తాన్‌+అరిగెన్‌= 
తాను వెళ్ళాడు. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడివలన తాను పొందిన వరాలచేత మిక్కుటమైన దర్పం కలవాడై రావణుడు వారించటానికి 
వీలుకాని పరా(క్రమ(ప్రాభవంతో కిన్నరపతి అయిన కుబేరుడిపై దండెత్తి వెళ్లాడు. కుబేరుడు ఇంక రావణుడిని 
ఎదిరించి యుద్దం చేయటం లాభంలేదని (గ్రహించి, తత్తరపాటుతో తన పుష్పకవిమానాన్ని అధిరోహించి లంకను 
వదలిపెట్టి పారిపోయాడు. 


విశేషం: (1) లంక - నాలుగు వైపుల సముద్రం చేత ఆవరింపబడిన ద్వీపం. (2) కింపురుషుడు - అశ్యముఖాన్నీ నరశరీరాన్నీ 
కల వేల్పుతెగకు చెందినవాడు. (3) పుష్పకం - సంకల్పమా(తంచేత గమ్యం తెలిసి చేరగల యథేచ్చాగమనం కొనసాగించగల 


1054 శ్రీమదాంధ్ర మహాభారతము 


విమానం. (4 కార్యం - సామవిధానం అనుసరించే రాజనీతి. కార్యనీతి x ఖడ్గనితి. కార్యం ఖడ్గనీతికి అనగా యుద్దానికి 
వ్యతిరేకం. 


వ. _ ఇట్లతండు గంధమాదనంబునకుం జనునెడ వెన్నడిం దగిలి దానవుండు వాని మానంబుతోన విమానంబు 


నపహరించినం గనలి యక్షేశ్వరుండు 'గురుండ నగు నన్ను నవమానించితివి గావున నివ్విమానంబు నీ 
పగతు పా లయ్యెడు' మని శపించె నంత. 286 


ప్రతిపదార్థం: ఇట్టు+అతండు= ఈ విధంగా; అతండు= కుబేరుడు; గంధమాదనంబునకున్‌= గంధమాదనం అనే పర్వతానికి 
(వేల్పులు విహరించే కొండకు); చను+ఎడన్‌= వెడలేటప్పుడు; వెన్నడిన్‌+తగిలి= వెంబడించి; దానవుండు= రాక్షసుడు - 
రావణుడు; వాని మానంబుతోన= అతడి (కుబేరుడియొక్క) అభిమానం (పరువు)తోపాటే; విమానంబున్‌= అంతరిక్షవాహనం 
- పుష్పకం; అపహరించినన్‌= వంచించి తీసికొని పోవగా; కనలి= కలత చెంది; యక్ష+-ఈశ్వరుండు= యక్షులకు (ప్రభువు 
- కుబేరుడు; గురుండన్‌+అగు= పెద్దవాడను అయిన; నన్నున్‌= నన్ను; అవమానించితివి= అగౌరవించావు; కావునన్‌= 
కాబట్టి; ఈ+విమానము; నీ పగతుపాలు= నీ విరోధివశం; అయ్యెడున్‌+అని= బౌగాక అని; శపించెన్‌= శాపం ఇచ్చాడు; 
అంతన్‌= పిమ్మట. 


తాత్పర్యం: ఈ విధంగా కుబేరుడు వేల్పులు విహరించే గంధమాదనపర్వతానికి పారిపోతూ ఉండగా, రావణుడు 
ఆతడిని వెంబడించి ఆతడి గౌరవాన్నేకాక పుష్పకవిమానాన్నికూడ అపహరించాడు. అంతట యక్షులకు రాజు 
అయిన కుబేరుడు ఆ(గ్రహించి, పెద్దవాడయిన తనను పరాభవించటంచేత ఆ విమానం శత్రువు పాలవుతుందని 
రావణుడిని శపించాడు. 


విశేషం: శాపం - వరానికి వ్యతిరేకార్థకం. 


క. రాక్షసలక్షీమహిమకు । రక్షకుండుగ6 బంక్తిముఖుని రాక్షసమాయా 
దక్షు నభిషిక్తు. జేసిరి । రాక్షసబేతాళవరులు రాగం బెసంగన్‌. 287 


ప్రతిపదార్థం: రాక్షస బేతాళ వరులు= రక్కసులలోని బేతాళులలోని నాయకులు; రాగంబు= పేముడి; ఎసంగన్‌= అతిశయించగా; 
రాక్షస లక్ష్మీమహిమకున్‌= రక్కసులయొక్క సంపద అనే గొప్పతనానికి; రక్షకుండుగన్‌= కాపాడేవాడుగా; రాక్షస, మాయా, 
దక్షున్‌= రక్కసుల మోసంలో నేర్పరిని; పంక్తిముఖునిన్‌= పదిమోములు కలవాడిని - రావణుడిని; అభిషిక్తున్‌+చేసిరి= పట్టం 
కట్టారు. 


తాత్సర్యం: రాక్షస మాయలలో నేర్చరి అయిన రావణుడిని రాక్షససా'మ్రాజ్యాన్ని కాపాడే సార్వభౌముడిగా రక్కసుల 
బేతాళుల నాయకులు అనురాగంతో పట్టాభిషిక్తుడిని చేశారు. 


విశేషం: (1) బేతాళులు - పిశాచులు. ఈ తెగ మాంసభక్షకులు, నెత్తురు (త్రాగేవారు. మృతదేహపరాయణులుగా పురాణాలలో 
అభివర్లించబడ్డారు. రాక్షసులకూ వీరికీ పొత్తు ఉన్నది. 
దం యు oa మేన. 


వ. _ వాండును బలదర్పమోహితుండై కడంగి యింద్రాదిదేవతల నొడిచి తత్పదంబు లాక్రమించి, యీసు మిగిలి 
జగద్రావణంబు సేయుటం జేసి, రావణుం డను పేరం బ్రఖ్యాతి వహించి సకలభూత భయంకరుం డయ్యె; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1055 


నట్టియెడ దేవర్నులును, రాజర్నులునుం గూడి చని తత్తకారం బగ్నిదేవునకుం జెప్పిన, నతండు వారిం 


దోడ్కొని వారిజాసనుపాలికిం జని యి ట్లనియె. 288 


ప్రతిపదార్థం: వా(డును= దశకంఠుడును; బల, దర్శ మోహితుండు+ఐ= పరాక్రమ ప్రాభవాలచేత భ్రాంతి పొందినవాడై; 
కడంగి= పూనిక వహించి; ఇం(ద్ర+ఆది, దేవతలన్‌= ఇంద్రుడు మున్నగు వేల్పులను; ఒడిచి= ఓడించి; తత్‌+పదంబులు= 
వారి స్థానాలు; ఆ(క్రమించి= తన అధీనం చేసికొని; ఈసు మిగిలి= అసూయతో అతిశయించి; జగత్‌+రావణంబు= లోకం 
అరచేటట్టు చేయుటయున్‌+చేసి= సలుపుట చేత; రావణుండు= రావణుడు; అను పేరన్‌= అను నామంతో; (ప్రఖ్యాతి= కీర్తి; 
వహించి= ధరించి; సకల, భూత, భయంకరుండు+అయ్యెన్‌= సమస్తచేతనా చేతనాలకు వెజపు గొలిపేవాడు అయ్యాడు; అట్టి 
+ఎడన్‌= అట్టి తరుణంలో; దేవ+బుషులును, రాజ+బుషులను= దేవతలలోని మునులును, రాజులలోని మునులును; 
కూడి= కలిసి; చని= వెడలి; తత్‌+(ప్రకారంబు= ఆ విధాన్ని; అగ్నిదేవునకున్‌= అగ్నిహో(త్రుడికి; చెప్పినన్‌= వచించగా; అతండు= 
అతడు (అగ్నిదేవుడు); వారిన్‌= వారిని (రాజర్షులను దేవర్షులను); తోడ్కొని= వెంటనిడుకొని; వారిజాసను, పాలికిన్‌= 
(బ్రహ్మదేవుడి కడకు; చని= వెడలి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: రావణుడు గర్వంతో విజృంభించి, దేవేంద్రుడు మున్నగువారి నోడించి వారిస్థానాలను ఆ(క్రమించి 
జగత్తు ఆక్రోశించేటట్లుగా చేయటంచేత 'రావణుడు' అనే సార్థకనామధేయుడై సర్వభూతములకు భీతి కలిగించాడు. 
ఆ తరుణంలో దేవతలలో బుషులును రాజులయిన బుషులును కలిసి వెళ్ళి ఆ ఉప[ద్రవాన్నిగూర్చి అగ్నిదేవుడికి 
తెలిపారు. ఆ అగ్నిదేవుడు వారిని తన వెంటబెట్టికొని, (బహ్మదేవుడిపాలికి వెళ్ళి, ఇట్లు విన్నవించాడు. 


చఉ. 'భూరిభుజుండు విశ్రవసుపుత్తుండు పంక్తిముఖుండు దర్పదు 
ర్వారుండు రాక్షసేంద్రుండు భవద్వరశక్తి నవధ్యు( డై మహా 
ఘోరముగా? ద్రిలోకములకుం గడు బీడ యొనర్చ( జొచ్చె వృ 
త్రారి పురోగమత్రిదశు లందటు( గింకరు లైరి వానికిన్‌. 289 


ప్రతిపదార్థం: భూరి భుజుండు= గొప్ప బాహువులు కలవాడు, మిక్కుటమైన పరా(క్రమం కల వీరుడు; విశ్రవసు పుత్రుండు= 
విశ్రవసుడి కుమారుడు; పంక్తి, ముఖుండు= పది మొగాలు కలవాడు; దర్పదుర్యారుండు= పరాక్రమ (ప్రకర్ష చేత వారించటానికి 
వీలుగానివాడు; రాక్షస+ఇం(ద్రుడు= రాక్షసులయొక్క (ప్రభువు; భవత్‌+వర శక్తిన్‌= నీవు అనుగ్రహించిన వరాల బలంవలన; 
అవధ్యుండు+ఐ= చంపటానికి వీలులేనివాడై; మహా ఘోరముగాన్‌= మిక్కిలి దారుణంగా; (త్రిలోకములకున్‌= మూండు 
లోకాలకున్నూ; కడున్‌= మిక్కుటంగా; పీడ= హింస; ఒనర్సన్‌+చొచ్చెన్‌= చేయటానికి పూనుకొన్నాడు; వృత్ర+అరి, పురోగమ, 
(త్రిదపులు, అందణున్‌= వృత్రుడికి విరోధి అయిన దేవేంద్రుడు మొదలుగాగల దేవతలు అందరును; వానికిన్‌= అతడికి - 
ఆ రావణుడికి; కింకరులు+ఐరి= సేవకులు అయ్యారు. 


తాత్సర్యం: 'గొప్పపరా(క్రమ ప్రాభవం గల వీరుడు, విశ్రవసుడికుమారుడు, దశముఖుడు, రాక్షససార్వభౌముడు 
అయిన రావణుడు తన బలదర్చంచేత విర్రవీగుతూ వృత్రుడిని జయించిన దేవేంద్రుడు మున్నగు దేవతలను 
అందరిని జయించాడు. వారు వేరే గతిలేక ఆ రావణుడికి సేవకులైపోయారు. 


విశేషం: (త్రిదశులు= ఎల్లప్పుడును ముప్పదేండ్ల ప్రాయంలోనే ఉండేవారు; దేవతలు. 


1056 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ.  దానవుచేతం గష్టపడి దైన్యము నొందుట కోర్వలేక నీ 
దైన పదాంబుజంబు లభయం బని చేరితి; మింక మమ్ము నె 
టైనం గృపార్రమానసుండ వై తగం జేకొనవయ్య! మాకు ది 
& (వ షష 
కైనను గాకయున్న( గమలాసన ! నీవ కదయ్య యెయ్యెడన్‌. 290 


ప్రతిపదార్థం: కమల+ఆసన!= పద్మం పీఠంగా కలవాడా, ఓ (బ్రహ్మదేవుడా!; దానవు చేతన్‌= రాక్షసుడిచేత, రావణుడి చేత; 
కష్టపడి= బాధలను అనుభవించి; దైన్యమున్‌+ఒందుటకున్‌= హీనత్యాన్ని పొందటానికి; ఓర్వలేక= భరించలేక; నీదు+ఐన= 
నీ యొక్క; పద+అంబుజంబులు= పద్మాలవంటి చరణాలు; అభయంబు+అని= శరణం అని తలపోసి; చేరితిమి= వచ్చాము; 
ఇంకన్‌= ఇక మీదట; మమ్మున్‌= మమ్మల్ని; ఎట్టు+ఐనన్‌= ఏ రీతిగా అయినా; కృపా+ఆ(ర్ట, మానసుండవు+ఐ= దయతో 
తడిసిన (మెత్తనైన) చిత్తం కలవాడవై; తగన్‌= సరిపడేటట్టుగా; చేకొనవు+అయ్య= స్వీకరించవా దేవా; మాకున్‌; దిక్కు+ఐననున్‌= 
గతి అయినను; కాక, ఉన్నన్‌= గతికాక పోయినప్పటికి (అంటే రక్షించినా రక్షింపక పోయినా); ఏ+ఎడన్‌= ఏదిక్కైనా; నీవు+అ= 
నివే; కద+అయ్య= కదా. 


తాత్సర్యం: ఓ బ్రహ్మదేవా! రావణాసురుడిచేత పెక్కుకష్టాలు అనుభవించి, ఇక ఆ బాధలకు ఓర్వజాలక నీ 
చరణారవిందాలే శరణ్యాలని ఇక్కడకు చేరాం. రక్షించినా రక్షింపకపోయినా మాకు వేరే దిక్కు లేదు. నీవే అన్నింటా 
దిక్కువు. దయామయుడవై మమ్మల్ని మన్నించుము. మా విన్నపాలు ఆలకించుము”. 


వ. అనినంబరమేష్టివారల కిట్లను; నిక్కార్యంబునకు నేను మున్న తగిన యుపాయంబు నిశ్చయించి 
నారాయణం బ్రార్థించితి; నద్దేవుండు మనుష్యభావంబున నవతరించి, యా రాక్షసు వధియించువా( డయ్యె; 
నింద్రాది సురులునుం దమ తమ యంశంబులంజేసి బుక్షవానరజాతులయందు జనియింప(గలవారు; 
మీకు భయంబు వలవి దని యగ్నిప్రముఖు లైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ 
కామినిం బిలిచి “నీవు కుబ్బరూపంబున మంథర యను పేర భూలోకంబున నుద్దవించి నీ నేర్చు విధంబున 
దేవకార్యంబులు నిర్వహింపు' మని పనిచి వారి వీడ్కొలిపె; బదంపడి దివిజల యంశావతారంబులం. 
జేసి, 291 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పరమేష్టి= (బ్రహ్మదేవుడు; వారలకున్‌= (బ్రహ్మర్షి రాజర్షి అగ్ని, (ప్రభృతులకు); 
ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; ఈ+కార్యంబునకున్‌= ఈ పనికి; ఏను= నేను; మున్న+అ= ఇంతకు ముందే; తగిన= 
సరి అయిన; ఉపాయంబు= వెరవు; నిశ్చయించి= నిర్ణయించి; నారాయణున్‌= విష్ణుదేవుడిని; ప్రార్థించితిన్‌= వేడుకొన్నాను; 
ఆ+దేవుండు= విష్ణువు; మనుష్య భావంబునన్‌= మనుజరూపంతో; అవతరించి= జన్మించి; ఆ రాక్షసున్‌= ఆ రక్కసుని 
(రావణుడిని); వధియించువా(డు+అయ్యెన్‌= సంహరించగలవాడు అయ్యాడు; ఇంద్ర+ఆది, సురులునున్‌= ఇంద్రుడు మున్నగు 
వేల్పులును; తమ తమ పాళ్ల చేత; బుక్ష, వానర, జాతులయందున్‌= ఎలుగుల, కోతుల తెగలలో; జనియింపన్‌+కలవారు= 
పుట్టగలరు; మీకున్‌= మీకు (అగ్ని ప్రభృతులకు); భయంబు= భీతి; వలవదు= అనవసరం; అని= అంటూ; అగ్ని 
(ప్రముఖులు+ఐన= అగ్ని నాయకత్వాన వచ్చిన; ఆ+మహా, మునుల; సమ్ముఖంబునన్‌= సన్నిధిలో; దుందుభి+అను= 
దుందుభి అనే పేరు కల; గంధర్వ, కామినిన్‌= గంధర్వ జాతికి చెందిన కాంతను; పిలిచి= ఆహ్వానించి; నీవు= ఓ దుందుఛీ! 
నీవు; కుబ్బ రూపంబునన్‌= మరుగుజ్జు ఆడదాని ఆకారాన; మంథర అను పేరన్‌= మంథర అనే నామంతో; భూలోకంబునన్‌= 
భూమిపై; ఉద్భవించి= జన్మించి; నీ నేర్చు విధంబునన్‌= నీ నేర్పును బట్టి; దేవ కార్యంబు= దేవతల పని; నిర్వహింపుము= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1057 


నెరవేర్చుము; అని పనిచి= అని నియోగించి; వారిన్‌= వారిని (అగ్ని ప్రభృతులను); వీడ్కొలిపెన్‌= సెలవు నిచ్చి పంపాడు; 
పదంపడి= పిదప; దివిజాల+అంశ+అవతారంబులన్‌+చేసి= దేవతలయొక్క పాళ్లను పంచుకొని జన్మించిన వారై; 


తాత్సర్యం: అగ్ని మొదలైనవారలకు (బ్రహ్మదేవుడు ఈ రీతిగా సమాధానం చెప్పాడు. ఈ సమస్యనుగూర్చి నేను 
ఇదివరకే ఆలోచించి ఒకనిర్లయం తీసికొన్నాను. ఇంతకుముందే నేను ఈ విషయాన్ని శ్రీమన్నారాయణుడికి 
నివేదించి ఉన్నాను. ఆ దేవుడు భూలోకంలో మానవుడుగా అవతరించి రావణాసురుడిని సంహరించగలడు. 
ఇంద్రుడు మున్నగు దేవతలుకూడ, తమ తమ అంశాలతో వానరులుగా, ఎలుగులుగా అవతరించగలరు. ఇక మీకు 
భయం వద్దు. అంతేకాక, బ్రహ్మదేవుడు అగ్నిప్రభృతులసమక్షంలోనే, 'దుందుభి' అనే యక్షకాంతను పిలిచి, ఆమెను 
దేవకార్యం నిర్వహించటంకొరకై భూలోకంలో 'మంథరి అనే కుబ్బగా జన్మించుమనికూడా నియోగించాడు. ఆ 
తరువాత బ్రహ్మ అగ్నిప్రభృతులను వీడ్కొలిపి పంపాడు. పిదప దేవతల అంశలతో. 


మ.  గురుశైలోన్నతగాత్రు లుద్ధత భుజో గ్రుల్‌ వజ్రపాషాణ క 
ర్కరు లర్మప్రతిమానతేజులు, గుణాకల్పుల్‌, మహాకల్పభీ 
కరకాలాంతకకల్పు లాజినిపుణుల్‌ గర్వోన్నత్రుల్‌ బుక్షవా 
నర వీరుల్‌ జనియించి రెల్లయెడలన్‌ నాగాయుతప్రాణులై. 292 


ప్రతిపదార్థం: గురు, శైల+ఉన్నత, గాత్రులు= పెద్దకొండలవలె ఎత్తైన శరీరాలు కలవారు; ఉద్దత, భుజ+ఉ(గ్రుల్‌= దర్బంతో 
కూడిన భుజ పరాక్రమంతో అతిశయించిన వారు; వజ్ర, పాషాణ కర్కరులు= వజ్రాలవలె రాళ్లవలె కఠినాలైన దేహాలు 
కలవారు; అర్క, (ప్రతిమాన, తేజులు= సూర్యుడితో సరిపోలే వర్చస్సు కలవారు; గుణ+ఆకల్పుల్‌= మంచిగుణాలు అనే 
భూషలు కలవారు; మహా, కల్ప, భీకర, కాల+అంతక, కల్పులు= గొప్ప ప్రళయసమయంలోని భయంకరమైన యముడితో 
సమానులు; ఆజి నిపుణుల్‌= యుద్దంలో నేర్పరులు; గర్వ+ఉన్నతుల్‌= గొప్ప దర్పం కలవారు; బుక్ష్మ వానర, వీరుల్‌= 
ఠా oy 
ఎలుగులకు కోతులకు సంబంధించిన శూరులు; నాగ+అయుత, (ప్రాణులు+ఐ= పదివేల ఏనుగులకు ఉండే శక్తి కలవారై; 
ఎల్ల+ఎడలన్‌= అన్ని తావులలో; జనియించిరి= పుట్టారు. 


తాత్సర్యం: పలుతావులలో ఎలుగులుగా కోతులుగా దేవతల అంశలు పంచుకొని వీరులు ఉద్భవించారు. ఆ 
వీరులు పెద్దకొండలవలె ఎత్తెన శరీరాలు కలవారు. దర్పంతో కూడిన పరా(క్రమ(ప్రాభవం కలవారు. వజ్రాల వలె, 
పాషాణాలవలె కఠినంగా ఉండే దృఢమైన దేహాలు కలవారు. సూర్యుడివంటి తేజస్సు కలవారు. మంచి గుణాలే 
ఆహార్యంగా కలవారు. ప్రళయకాలంలోని యముడితో సమానులు. యుద్దంలో నేర్పరులు. పదివేల ఏనుగుల బలం 
కలవారు. 


క. అన విని యుధిష్టిరుం డ । మ్మునివరుతో 'ననఘ! ధర్మమూర్తిని నా రా 
ముని నేల యరణ్యంబున । కనిచెను దశరథు(డు సెపుమ యక్కథ నెల్లన్‌'. 293 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని చెప్పగా ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; అమ్మునివరుతోన్‌= ఆ బుషిశ్రేష్టుడితో 
(మార్కండేయుడితో); అనఘ!= పుణ్యాత్ముడా, మార్కండేయ మహర్షీ; దశరథుండు; ధర్మమూర్తిని= ధర్మమే మానవాకృతి 
ధరించినవాడిని; ఆ రామునిన్‌= ఆ శ్రీరాముడిని; ఏల= ఎందుకు; అరణ్యంబునకున్‌= అడవికి; అనిచెను= పంపాడు; 
ఆ+కథను= ఆ గాథను; ఎల్లన్‌= సమస్తం; చెపుమ= వచింపుము. 


1058 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు ఇట్లా పలికాడు: 'పుణ్యాత్ముడవైన ఓ మార్కండేయమహామునీ! “మూర్తీభవించిన ధర్మం' 
అని పేరు గాంచిన శ్రీరాముడిని దశరథమహారాజు ఏల అడవికి పంపాడు? దయచేసి, ఆ కథను తెలుపుము”. 


విశేషం: రాముడు ధర్మమూర్తి. “రామో విగ్రహవాన్‌ ధర్మః” అని వాల్మీకి రామాయణంలో ఉన్నది. 


వ. అని యడుగుటయు మార్మండేయుం డిట్లనియె: 'దశరథుండు నిజ సుకృత పాకంబునం జేసి రామ 
ప్రముఖులయిన కొడుకుల నలువురం గని, త్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బయినయట్లు సంతసిల్లె; 
నక్కుమారులు క్రమంబున నుపనీతులు నఖిలవేదవేదాంగవినీతులు, యథాక్రమ పరిణీతులు నై విలసిల్లి రంత.294 


ప్రతిపదార్థం: అని+అడుగుటయున్‌= అని ప్రశ్నించటమున్నూ; మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌; దశరథుండు; నిజ, 
సుకృత, పాకంబునన్‌+చేసి= తన పుణ్యం పండటంవలన; రామ, (ప్రముఖులు+అయిన= రాముడు మున్నగువారు అయిన; 
కొడుకులన్‌= కుమారులను; నలువురన్‌= నలుగురను; కని= కాంచి; త్రైలోక్య, రాజ్యంబు= మూడులోకాలపై (ప్రభుత్వం; 
సంప్రాప్తంబు+అయిన+అట్టు= లభించినట్టు; సంతసిల్లెన్‌= సంతోషించాడు; ఆ+కుమారులు= ఆ కొడుకులు, (రాముడు, 
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు); (క్రమంబునన్‌= వరుసగా; ఉపనీతులున్‌= ఉపనయనం (వడుగు) చేయబడినవారలు; 
అఖిల, వేద, వేదాంగ (వేద+అంగ) వినీతులు= సమస్త మైన వేదాలు, వేదాంగాలు నేర్చినవారు; యథాక్రమ పరిణీతులును+ఐ= 
క్రమము ననుసరించి వివాహితులును అయి; విలసిల్లిరి= శోభిల్లారు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్సర్యం: ధర్మరాజుకు మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు: 'దశరథమహారాజు తాను చసికొనిన పుణ్యం 
పండి, శ్రీరాముడు మున్నగు కొడుకులను కన్నాడు. పుత్రలాభంవలన తనకు మూడులోకాల సార్వభౌమత్వం 
చేకూరినట్లు దశరథుడు సంతోషించాడు. దశరథకుమారులు పెరిగి కాలక్రమాన వటువు (వడుగు) లయ్యారు. వేద 
వేదాంగాలను చదివారు. మరికొంతకాలానికి వరుసగా వివాహితులు అయ్యారు. అంతట. 


విశేషం: వేదాలు:- బుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం. వేదాంగాలు:- శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, 
జ్యోతిషం, కల్పం. ధనుర్వేదం మున్నగు ఉపవేదాలుకూడా వేదాలలో అంతర్భాగాలే, 


సీ, అభినవపద్మదళాక్షు నక్షీణవి । సృతవక్షు నాజానుదీర్ణ్లబాహు 
మధురస్మితానను మదగజగమను నా । రూఢయౌవను నభిరూపతేజు 
శ్రీరమణీయు. బ్రసిద్దయశోరమ్యు । నిఖిలవిద్యాగమనిపుణచిత్తు, 
నింద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞ | బౌరబాంధవజన ప్రార్థనీయు 


ఆ. దుష్టనిగ్రహైకధుర్యు విశిష్టసం । రక్షణాభిలోలు రామభద్రు 
గులపవిత్రు( బెద్దకొడుకు గనుంగొని | రాజవరుండు గరము రాగ మెసంగ. 295 
ప్రతిపదార్థం: రాజ, వరుండు= రాజులలో శ్రేష్టుడు, దశరథుండు; అభినవ, పద్మ, దళ+అక్షున్‌= కొంగ్రొత్త తమ్మిపూరేకులవంటి 


కన్నులు కలవాడిని; అక్షీణ, విసృత, వక్షున్‌= విశాలమైన పెద్దవక్షం గలవాడిని; ఆజాను, దీర్భ, బాహున్‌= మోకాళ్లవరకు (వ్రేలాడే 
క కు. యి oe) 
పొడుగుపాటిచేతులు కలవాడిని; మధుర, స్మిత+ఆననున్‌= తియ్యనైన చిరునవ్వులతో కూడిన మొగం కలవాడినిష మద, గజ, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1059 


గమనున్‌= మదించిన యేనుగునడకవంటి నడక కలవాడిని; ఆ రూఢ, యౌవనున్‌= వికసించిన జవ్వనంలో ఉన్నవాడిని; 
అభిరూపతేజున్‌= ఒప్పిదమగు కాంతిగలవాడిని; శ్రీ రమణీయున్‌= సిరికళతో అందమైనవాడిని; (ప్రసిద్ద, యశస్‌+రమ్యున్‌= 
వెల్లడి అయిన కీర్తితో సుందరుడు అయినవాడిని; నిఖిల, విద్యా, ఆగమ, నిపుణ, చిత్తున్‌= సమస్తమైన విద్యలలో వేదాలలో 
ప్రావీణ్యం సంపాదించిన మనస్సు కలవాడిని; ఇంద్ర సమానున్‌= దేవేం[ద్రుడితో సాటి వచ్చేవాడిని; జిత+ఇం(ద్రియున్‌= 
ఇంద్రియాలను జయించినవాడిని; ధర్మజ్ఞున్‌= ధర్మాన్ని ఎజిగినవాడిని; పౌర, బాంధవ, జన ప్రార్ధనీయున్‌= పౌరులచేత, 
చుట్టాలచేత ఆరాధించదగినవాడిని; దుష్ట నిగ్రహ+ఏక, ధుర్యున్‌= దుర్దనులను శిక్షించటంలో పరిపూర్ణమైన శక్తి కలవాడిని; 
విశిష్ట, సంరక్షణ+అభిలోలున్‌= మంచివారిని కాపాడటంలో తత్పరత కలవాడిని; కుల, పవిత్రున్‌= వంశాన్ని పవిత్రం 
కావించినవాడిని; పెద్ద కొడుకున్‌= కుమారులలో పెద్దవాడిని; రామభద్రున్‌= శ్రీరాముడిని; కనుంగొని= చూచి; కరము= 
మిక్కిలి; రాగము= (పేమ; ఎసంగన్‌= అతిశయిల్లగా. 


తాత్పర్యం: అప్పటి కప్పుడే వికసించిన కొంగొత్త తామరపువ్వురేకులవంటి కన్నులు కలవాడు. విశాలమైన వక్షం 
కలవాడు, ఆజానుబాహువయినవాడు, తియ్యనైన చరునవ్వుదొంతరలు వెల్లివిరిసే ముఖం కలవాడు, మత్తేభంవంటి 
గంభీరగమనం కలవాడు, ఎలజవ్వనంలో ఉన్నవాడు, తన తనువునకు తగిన కాంతి గలిగి ప్రకాళిస్తున్నవాడు, 
తేజస్సు కలవాడు; సిరికళతో విలసిల్లుతున్నవాడు, పేరుప్రతిష్టలను ఆర్జించినవాడు, వివిధవిద్యలు వేదవేదాంగాలు 
క్షుణ్ణంగా చదివినవాడు, వేలుపుదొర అయిన దేవేంద్రుడికి సాటి వచ్చేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, 
ధర్మం ఎటీగినవాడు, పౌరులచేత బంధువులచేత ఆరాధించ దగినవాడు, దుష్టశిష్టణ శిష్టరక్షణ చేయగల 
ఆదర్శపరిపాలకుడు, రఘువంశాన్ని పావనం చేసేవాడు, తన పెద్దకుమారుడూ ఐన శ్రీరామచంద్రమూర్తిని 
దశరథమహారాజు (ప్రమ జాలువారగా కనుగొన్నాడు. 


విశేషం: అభినవపద్మదళాక్షుండు - అనే పదగుంఫనంలో శ్రీరాముడు విష్ణుదేవుడి అవతారం అనే ధ్వని ఉన్నది. పద్మదళాక్షుడు 
అనేది విష్ణువుకు రూఢ్యర్థంలో పర్యాయపదం. 


వ. యౌవరాజ్యపదంబునకు నతని నభిషేకం బాచరింపం గోరి యాప్తమంత్రిజనసమ్మతంబున( బురోహిత 
నిరూపితం బైన శుభదినంబున నక్కార్యంబునకు సమకట్టునెడ భరతు దాది మంథర యనునది యమంద 
గతిం గైకేయిపాలికిం జని యిట్లనియె. 296 


ప్రతిపదార్థం: అతనిన్‌= శ్రీరాముడిని; యౌవ రాజ్య పదంబునకున్‌= యువరాజు పదవికి; అభిషేకంబు+ఆచరింపన్‌+కోరి= 
పట్టం కట్టటానికి (పవిత్రస్నానం చేయించటానికి); తలపోసి; ఆప్త, మంత్రి జన సమ్మతంబునన్‌= శ్రేయోభిలాషుల, మంత్రుల, 
ప్రజల అంగీకారం చొప్పున; పురోహిత నిరూపితంబు+ఐన= పురోహితులచేత ఏర్పరచబడిన; శుభ, దినంబునన్‌= మంచిరోజున; 
ఆ+కార్యంబునకున్‌= యౌవరాజ్య పట్టాభిషేకానికి; సమకట్టు+ఎడన్‌= పూనిన తరుణంలో; భరతు దాది= భరతుడిని పెంచిన 
సేవకురాలు; మంథర+అను+అది= మంథర అనే పేరు కలది; న+మంద, గతిన్‌= వేగం గల నడకతో; కైకేయి పాలికిన్‌+చని= 
కైక దగ్గరకు వెళ్లి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: యువరాజుపదవికి శ్రీరాముడిని పట్టాభిషిక్తుడిగా చేయదలచి దశరథమహారాజు శ్రేయోభిలాషులను, 
మంత్రులను, పౌరులను సంప్రదించి వారి అనుమతి పొందాడు. పురోహితుడిచేత శుభముహూర్తం నిర్ణయించబడింది. 
ఆ తరుణంలో భరతుడిని పెంచిన దాది మంథర అనే పేరు గల పరిచారిక, కైకదగ్గరకు వెళ్లి ఈ విధంగా చెప్పింది. 


eG శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ.  'అక్కట నీదెసం బతికి నాబిడి కూరిమి యయ్యె; మాయపుం 
జొక్కులు నీవు నిక్కముగ( జూచి మనంబున మోసపోయి; తా 
టక్కరి కోసలాత్మజయెడం బ్రియు(డై యదె తత్తనూజు నిం 
పెక్క[ యౌవరాజ్యమున నిప్పుడ పట్టము గట్టం బూనెడున్‌. 297 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; నీదెసన్‌= నీ యెడ; పతికిన్‌= భర్తకు- దశరథుడికి; ఆజడి కూరిమి+అయ్యెన్‌= వ్యర్థమైన 
పేమ అయింది; మాయము+చొక్కులు= కపటపు మోహాలు; నీవు= నీవు, (ఓ కైకా! నీవు); నిక్కముగన్‌+చూచి= నిజమనే 
భ్రాంతిలో పడి అరసి; మనంబునన్‌= చిత్తంలో; మోసపోయితి(వి)= వంచించబడ్డావు; ఆ టక్కరి= ఆ జిత్తులమారి; 
కోసల+ఆత్మజ+ఎడన్‌= కోసలరాజపుత్రిక అయిన కౌసల్యపట్ట; ప్రియుండు+ఐ= ప్రీతికలవాడై; అదె= అదిగో; తత్‌+తనూజున్‌= 
ఆమె కొడుకును; ఇంపు+ఎక్కంగన్‌= ప్రీతి అతిశయించగా; యౌవరాజ్యమునన్‌= యువరాజు పదవియందు; ఇప్పుడు= ఈ 
వేళ; పట్టము= పట్టాభిషేకాన్ని; కట్టన్‌+పూనెడున్‌= కట్టటానికి సిద్దపడ్డాడు. 


తాత్సర్యం: 'అయ్యో! నీ భర్త అయిన దశరథుడికి నీపట్ల అచ్చమైన కూరిమి లేనట్టు తేలిపోయింది కదా. ఆహా! 
నీ యెడ ఎంతటి మోసపువలపును వెల్లడించాడు! ఆతడి నటనలు నీవు నిజాలని నమ్మి (భ్రాంతిలో పడ్డావు. ఇదుగో 
ఇప్పుడు తెలిసింది కదా దశరథుడికి కోసలాత్మజ కౌసల్యపై గల అనురాగం. ఆమెకొడుకైన శ్రీరాముడికే నేడు 
యువరాజపట్టం కట్టుతున్నాడు. టక్కరికౌసల్య గెలిచింది. నీవు ఓటమి చెందావు. 


ఆ. పుడమిటేని మదికి నెడ యైతి నీ వింక; । నేమి సెప్ప[లను వామనయన! 
కడంగి నిన్ను గొడుకు( బెడవడ వైచి యా । సవతికొడుక యేలు నవని యింకి. 298 


ప్రతిపదార్థం: వామనయన!= అందమైన కన్నులు కలదానా!, ఓ కైకేయీ!) నీవు= నీవు; పుడమి టేని మదికిన్‌= రాజుగారి 
చిత్తానికి; ఎడ+ఐతి(వి)= దూరం అయినావు; ఇంకన్‌= ఇకమీద; ఏమి+చెప్పన్‌కలను= ఏమని నీకు చెప్పేది?; కడంగి= పూని; 
నిన్నున్‌= నిన్నును; కొడుకున్‌= నీ కొడుకు భరతుడిని; పెడవడవైచి= (ప్రక్కకు నెట్టి, తొలగించి; ఆ, సవతి, కొడుకు+అ= 
ఆ సపత్ని అయిన కౌసల్య పుత్రుడు మాత్రమే; ఇంకన్‌= ఇక మీద; అవని= భూమి; ఏలున్‌= పరిపాలిస్తాడు. 


తాత్సర్యం: అందమైన కన్నులు గల ఓ కైకేయీ! నీవు కన్నులు మూసికొని ఉన్నావు. ఇక నేను ఏమి చేయగలను? 
ఏమి చెప్పగలను? దశరథమహారాజు చిత్తానికి నీవు దూరమైనావు; నిన్నును నీ కొడుకు భరతుడిని దూరంగా నెట్టి 
తొలగించి, నీ సవతి కౌసల్యకొడుకు శ్రీరామచంద్రుడు భూరాజ్యాన్నంతటిని ఏలుకొంటాడు”. 


క అనిన నుదరిపడి కేకయ । తనూజ గడుసంభ్రమమున( దత్‌క్షణమ నరేం 
ద్రునిపాలికి( జని యేకత । మున నిట్లను6 బ్రణయపూర్వముగ నాతనితోన్‌. 299 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (మంథర) చెప్పగా; ఉదరిపడి= వేగంగా కలత చెంది; కేకయ, తనూజ= కేకయ రాజు కూతురు, 
కైకేయి; కడు, సంభ్రమమునన్‌= మిక్కుటమైన తత్తరపాటుతో; తత్‌+క్షణము+అ= ఆ నిమేషంలోనే; నర+ఇంద్రుని, పాలికిన్‌= 
దశరథ మహారాజు వద్దకు; చని= వెడలి; ఏకతమునన్‌= ఒంటరిగా; ప్రణయ, పూర్వముగన్‌= అనురాగపురస్సరంగా; ఆతనితోన్‌= 
దశరథమహారాజుతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1061 


తాత్సర్యం: మంథర చెప్పిన మాటలు విని కైకేయి అదరిపడి, తత్తరపాటుతో తత్‌క్షణమే బయలుదేరి దశరథ 
మహారాజువద్దకు వెళ్లి ఒంటరిగా కలిసికొని, అనురాగం చిందే మాటలు చెప్పి, ఈ విధంగా పలికింది. 


క _ 'ధరజీశ! తొల్లి నాకుం । గరుణించిన వర మొకండు గల; దది మదిలో. 
బరికించి యిప్పు డొసంగుము; | చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్‌.” 300 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= భూమికి అధినేత వైనవాడా, ఓ దశరథ మహారాజా!; తొల్లి= పూర్వం; నాకున్‌= నాకు; 
కరుణించిన= అనుగ్రహించి ఇచ్చిన; వరము= శపథం ప్రకారం తీర్చుకోరిక; ఒకండు= ఒకటి; కలదు= ఉన్నది; అది= ఆ 
వరం; మదిలోన్‌= మనస్సులో; పరికించి= అరసి; ఇప్పుడు= ఈ సమయంలో; ఒసంగుము= ఇమ్ము; చిరముగన్‌= శాశ్వతంగా; 
సత్యవ్రతంబు= నిజాన్ని పాలించే నోమును; తగన్‌= సముచితంగా; చెల్లింపు= ఆచరింపుము. 


తాత్పర్యం: “భూమికి అధిపతి వైన ఓ దశరథమహారాజా! తొల్లి నీవు నాకు ఒకవరాన్ని అను(గహించి ఉన్నావు. 
జ్ఞాపకం ఉన్నది కదా! దానిని నీ మనస్సులో పరికించుము. ఇప్పుడు నేను ఆ వరాన్ని కోరుకొంటున్నాను. నీవు 
సత్యవాక్యపరిపాలకుడవు కదా! ఆ వరాన్ని దయచేసి ఇప్పుడు నాకు (ప్రసాదించుము”. 


విశేషం: (1) సంస్కృత మూలభారతంలోకూడా రామాయణ కథ సం[గ్రహంగానే ఉన్నది. ఎణ్టా(పైగ్గడ తెలుగుభారతంలో ఆ 
కథను మరింత సంక్షేపించి (వ్రాశాడు. ఆరణ్యపర్వంలోని రామాయణకథలో బాలకాండాన్ని అంతటిని రెండు మూడు 
పద్యాలలో ఎజ్జన సం(గ్రహీకరించాడు. శ్రీరాముడి యౌవరాజ్యపట్టాభిషేకంతో కథ (ప్రారంభిస్తున్నది. సీతాకల్యాణాన్ని కూడా 
ఎజ్జన వదలిపెట్టాడు. (2) కైకకు తొల్లి దశరథుడు ఎందుకు వరం ఇచ్చాడు? ఆ విషయాన్ని ఎజ్జన వివరించలేదు. ఆతడి 
ప్రణాళిక ననుసరించి అది వివరించ నవసరం లేదు. ఈ విషయం పెక్కురామాయణాలలో పెక్కురకాలుగా కన్పిస్తున్నది. 
సుప్రసిద్ధమైన ఆ కథ సంక్షేపంగా ఇది: ఒకసారి దశరథుడు యుద్దం చేస్తూ ఉండగా అతడి రథచక్రాని కున్న సీల విరిగి 
పడిపోయింది. భర్తతోపాటు రణరంగాని కేగిన కైక సీలకు బదులు తన వేలిని నిలిపి దశరథుడిని అపాయంనుండి 
కాపాడింది. అందుకు దశరథుడు సంప్రీతుడై ఆమెకు రెండువరాలు ఇచ్చాడు. కైకేయి భర్తకు ధన్యవాదాలు తెలిపి 
యథోచితసమయంలో తా నా వరాల నుపయోగించుకొనగలనని తెలిపింది. ఇప్పుడు ఆమె కోరుకొన దలచింది. 


వ. అనిన నతం డయ్యతివం గనుంగొని 'యవధ్యుల వధియించుటయును, వధ్యులం గాచుటయును, బ్రాహ్మణ 
ధనంబులు దక్క నన్యులధనం బపహరించుటయును, నభీష్టధనంబు నిచ్చుటయును మొదలుగా నతి 


దుష్కరంబులైన వాని నైనను భవత్తియార్థము సేసెద; నెయ్యది సెప్పు' మనిన ప్రీత యై భరతమాత 


యి ట్లనియె. 301 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (కైకేయి) చెప్పగా; అతండు= అతడు= (దశరథుడు); ఆ+అతివన్‌= ఆ వనితను- కైకేయిని; 
కనుంగొని= చూచి; అవధ్యుల వధియించుటయును= చంపరానివారిని చంపటమున్నూ; వధ్యులన్‌= చంపదగిన వారిని; 
కాచుటయును= రక్షించటమున్నూ; (బ్రాహ్మణ ధనంబులు= విప్రుల విత్తాలు; తక్కన్‌= తప్ప; అన్యుల ధనంబున్‌= ఇతరుల 
ద్రవ్యం; అపహరించుటయును= బలాత్కారంగా సం(గ్రహించటమున్నూ; అభీష్ట, ధనంబున్‌= కోరిన డబ్బులు ఇచ్చుటయును= 
ఇవ్వటమున్నూ; మొదలుగాన్‌= మున్నగునవి; అతి, దుష్కరంబులు= చేయటానికి మిక్కిలి చెడ్డవి; వానిని ఐన+ఐనను= అట్టి 
పనులను సయితం; భవత్‌+ప్రియ+అర్ధము= నీకు ప్రీతి ఘటించే కొరకు; చేసెదన్‌= చేస్తాను; ఏ+అది= ఏది; చెప్పుము; 
అనినన్‌; ప్రీత+ఐ= సంతుష్టి చెందినదై; భరతమాత= భరతుడి తల్లి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నది. 


ides శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని కైకేయి పలికింది. అంతట దశరథమహారాజు ఆమెకు ఇట్టా బదులు పలికాడు. 'చంపరానివారిని 
చంపటమున్నూ, చంపదగినవారిని కాపాడటమున్నూ, విప్రుల విత్తాల నపహరించటమున్నూ తప్ప, తక్కిన పనులు 
మిక్కిలి పాపకృత్యాలైనాసరే ఇతరుల ధనాన్ని హరించటం, కోరిన ధనాలను దానం చేయటం, మొదలైన చెడుపనులను 
సయితం నీ సంతృప్తికొరకై ఆచరించగలను. ఇక, నీకు ఇష్టమైనవరం వేడుకొనుము' అని అన్నాడు. అనగా 
భరతుడితల్లి కైక, దశరథుడితో ఇట్లా అన్నది. 


తే. “'యౌవరాజ్యపదంబునయందు భరతు । నధిప! యభిషేక మొనరింపు; మడవిలోన 
నొలసి పదునాల్లువర్షంబు లుండ నాన । తిమ్ము రాముని; నురువర మ్మిదియ నాకు. 302 


ప్రతిపదార్థం: అధిప!= రాజా, (ఓ దశరథ మహారాజా!); యౌవరాజ్య, పదంబున+అందున్‌= యువరాజుస్థానంలో; భరతున్‌= 
భరతుడిని; అభిషేకము+ఒనరింపుము= పట్టాభిషిక్తుడిని కావించుము; రామునిన్‌= శ్రీరాముడిని; అడవిలోనన్‌= అరణ్యంలో; 
ఒలసి= కడగి; పదునాల్లు వర్షంబులు= పదునాలుగు ఏండ్లు; ఉండన్‌= నివసించేటట్టుగా; ఆనతి+ఇమ్ము= ఆజ్ఞను ఒసంగుము; 
ఇది+అ= ఈ కోరిక తీర్చుటయే; నాకున్‌= నాకు; ఉరు, వరమ్ము= గొప్ప వరం. 


తాత్పర్యం: 'ఓ దశరథమహారాజా! భరతుడికి యౌవరాజ్యపట్టాభిషేకం చేయుము. శ్రీరాముడిని పదునాలుగు 
సంవత్సరాలు అడవిలో నివసించు మని ఆనతిమ్ము. ఇదియే నేను కోరుకొనే గొప్పవరం. 


క. అనవుడు వీనులు గొటివిం । గొని చూ(డిన యట్లు లైనం గువలయపతి పె 
ల్లన పిడు గడం చిన క్రియం జే । తనరహితుం డగుచు ధరణితలమున( బడియెన్‌. 303 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (కైక) వచించగా; కువలయపతి= భూమండలానికి అధినేత అయినవాడు, (దశరథమహారాజు); 
వీనులు= చెవులు; కొణవిన్‌+కొని= మండుతున్న కొయ్యను గైకొని; చూండిన= కాల్చిన; అట్టులు+ఐనన్‌= అట్టి విధంగా కాగా; 
పెల్చన= అధికంగా; పిడుగు+అడ(చిన, (క్రియన్‌= పిడుగు మీదపడి (క్రిందకు నొక్కిన రీతిగా; చేతన రహితుండు+అగుచున్‌= 
కదలిక మెదలిక లేనివాడు జౌతూ, స్పృహ తప్పినవాడు జౌతూ; ధరణితలమునన్‌= నేలపై; పడియెన్‌= కూలాడు. 


తాత్సర్యం: కైకేయి చెప్పిన మాటలు వినేసరికి, చెవులలో మండేకట్టై దూర్చినట్టుగా మిక్కుటమైన వెత చెంది, 
ఆకస్మికంగా పిడుగుపాటుకు గురిఅయినవాడివలె దశరథమహారాజు స్పృహ తప్పి నేలపై పడి మూర్చచెందాడు. 


విశేషం: అలం: ఉపమలు. (క్రియన్‌= వలె. క్రియ అనే మాటకు 'వలె” అనే అర్థం తెలుగులో మాత్రమే కనివస్తున్నది. (క్రియ 
అనేది ఇక్కడ తద్భవం. సంస్కృతంలో ఈపదానికి ఈ అర్థం లేదు. 


వ. అంతయు నెటింగి రాఘవుండు నిజజనకుండు సత్యప్రతిజ్ఞండు గావుత మని యాక్షణంబ సీతాసమేతుండయి 

వనంబునకు వెడలె; నతని పిటుందన లక్ష్మణుండునుం జనియె దదనంతరంబ. 304 
ప్రతిపదార్థం: అంతయున్‌= ఆ జరిగిన సమస్తాన్నీ; ఎజింగి= తెలిసికొని; రాఘవుండు= (రఘువు మహారాజు వంశానికి 
చెందినవాడు) శ్రీరాముడు; నిజ, జనకుండు= తన తండ్రి; సత్య ప్రతిజ్ఞుండు= సత్యమైన (ప్రతిజ్ఞ కలవాడు - అనగా 


తానుపల్కిన మాటను (వరాన్ని) నెరవేర్చినవాడు; కావుత మని(కావుతన్‌+అని)= అగు గాక అని తలపోసి; ఆ క్షణంబు+అ= 
ఆ (త్రుటిలోనే, వెను వెంటనే; సీతా, సమేతుండు+అయి= సీతాదేవితో పాటుగ; వనంబునకున్‌= అరణ్యానికి; వెడలెన్‌= 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1063 


వెళ్తాడు; అతని పిటుందన్‌+అ= అతడి (శ్రీరాముడి) వెంబడే; లక్ష్మణుండునున్‌= లక్ష్మణుడున్నూ; చనియెన్‌= వెళ్లాడు; 
తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మటనే. 


తాత్సర్యం: జరిగింది అంతా తెలిసికొని- అనగా కైకేయి వరం కోరటం, దశరథుడు మూర్చిల్లటం విని, శ్రీరాముడు 
తనతండ్రి అయిన దశరథుడు ఆడినమాట తప్పని సత్యసంధుడుగా ఉండుగాక అని తలపోసి, ఆ క్షణంలోనే 
బయలుదేరి సీతతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. లక్ష్మణుడుకూడ ఆతడిని అనుసరించాడు. అటు పిమ్మట. 


విశేషం: (1) రాఘవుడు అనగా రఘువంశానికి చెందినవాడు. వాచ్యార్థాన్నిబట్టి దశరథుడు, భరతుడు, లక్ష్మణుడు - ఆ 
కుటుంబంలోనివారు అందరూ రాఘవులే. అయినా, రూఢ్యర్థంలో రాఘవశబ్దం శ్రీరాముడిపరంగానే బహుళంగా వాడబడింది. 


2) రాముడిని దేవుడిని చేసింది ఆతడి స్వచ్చంద స్వార్థత్యాగం. వ్యావహారికమైన కర్మజగత్తు స్వార్థపరాయణం. ఏ ఆదర్శంలోనైనా 
కొంత దివ్యత్వం ఇమిడి ఉంటుంది. త్యాగంలో లోకోత్తరమైన దివ్యత్వం మిక్కుటంగా ఉన్నది. న కర్మణా న ప్రజయా న 
ధనేన త్యాగే నైకే అమృతత్వ మానశుః” సత్రియలవలన కానీ, సత్సంతానంవలన కానీ, ధనంవలన కానీ అమృతత్వం 
లభించదు. అది త్యాగంవలన మా(త్రమే సిద్దిస్తుంది. 


దశరథుడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట (సం.3-261-29) 


క. రాము(డు సనుట విని మహో । ద్దామం బగు శోకవహ్ని దరికొనంగను హా 
రామ! గుణధామ! యని యని | భూమీశ్వరు( డసువియోగముం బ్రాపించెన్‌. 305 


ప్రతిపదార్థం: భూమి+-ఈశ్వరుండు= పుడమికి అధిపతి, దశరథ మహారాజు; రాము(డు+చనుట, విని= శ్రీరాముడు అరణ్యానికి 
వెళ్ళినవార్త పిసి; మహా+ఉద్ధ్దామంబు+అగు= మిక్కిలి ఎక్కువయింది అయిన; శోక వహ్ని= దుఃఖం అనే అగ్గి; దరికొనంగను= 
అలముకొని మండగా; హా! రామ!= అయ్యో రామా! (నీవు వెడలి పోయావా?); గుణధామ!= మంచి గుణాలకు నెలవైన వాడా!; 
అని+అని= అని మాటిమాటికి పలవరిస్తూ; అసు, వి, యోగమున్‌= (ప్రాణాలను విడవటం; (ప్రాపించెన్‌= పొందాడు. 


తాత్సర్యం: రాముడు అరణ్యవాసానికి వెడలిన వార్త విని, దశరథ మహారాజు మిక్కుటమైన ఆవేదనతో, 'హా రామా! 
సద్గుణాలకు నెలవైనవాడా! అతిలోకం, మహోన్నతం అయిన త్యాగం ప్రదర్శించి అడవులకు వెళ్ళావు; నీ గొప్పతనం 
బుజువు అయింది. నిన్ను వదలి నే నెట్టా బ్రదుకగలను?' అని విలపించి విలపించి మరణించాడు. 


వ. ఇట్లు దశరథుండు సురలోకగతుం డగుటయుం గైకేయి దనకొడుకు రావించి 'భూవల్లభుండు దేవభావంబు 
నొందె, రాముండును వనంబున కరిగి, నింక నర్గుండవు నీవ కావున నఖిలమహీరాజ్య రక్షణంబు సేయు” 

యౌ ఆస 
మనిన నక్కునూరుండు క్రోధశోకదందహ్యమానమానసుం డగుచు. దల్లి కి ట్లనియె. 306 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; దశరథుండు; సుర, లోక, గతుండు+అగుటయున్‌= దేవతలలోకానికి వెళ్ళటమున్నూ- 
మరణించటమున్నూ; కైకేయి= కేకయ రాజపుత్ర; తన కొడుకున్‌= తన పుత్రుడిని, భరతుడిని; రావించి= రప్పించి; 
భూవల్లభుండు= పుడమిపతి, రాజు (దశరథుడు); దేవ భావంబున్‌+ఒందెన్‌= దేవత్వాన్ని పొందాడు, మరణించాడు; రాముండును= 
శ్రీరాముడుకూడా; వనంబునకున్‌= అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇంకన్‌= ఇకమీద; అర్హుండవు= తగినవాడవు; నీవు+అ= నీవే; 
కావునన్‌= కాబట్టి; అఖిల, మహీ, రాజ్య రక్షణంబు= సమస్తమైన భూరాజ్యాన్ని కాపాడటం; చేయుము= సల్పుము; అనినన్‌= 


Mei శ్రీమదాంధ్ర మహాభారతము 


అని చెప్పగా; ఆ+కుమారుండు= ఆ పుత్రుడు (భరతుడు); (క్రోధ, శోక, దందహ్యమాన, మానసుండు+అగుచున్‌= కోపంచేతను 
దుఃఖం చేతను మిగుల దహించబడిన చిత్తం కలవాడు జౌతూ; తల్లికిన్‌= మాతకు (కైకేయికి); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: ఈ విధంగా దశరథుడు దివంగతు డయ్యాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. కైకేయి భరతుడిని 
రప్పించి, ' మహారాజు (దశరథుడు) స్వర్గస్థుడైనాడు; రాముడు వనవాసానికి వెళ్లాడు; కనుక అర్హుడవైన నీవు రాజ్య 
భారాన్ని వహించు” మని కోరింది. కాని, భరతుడు ఆగ్రహంతో దుఃఖంతో కూడిన మనస్సు కలవాడై తల్లికి ఇట్లా 
బదులు పలికాడు. 


విశేషం: (1) భరతుడికి - (క్రోధం కలగటానికి కారణం - తల్లి నిర్వహించిన భూమిక. (2) దుఃఖానికి రెండు కారణాలు 
ఉన్నాయి. తండ్రిమరణం, అన్న అయిన శ్రీరాముడి అరణ్యగమనం. 


సీ. “దురితంబు లెన్నండు. బొరయక వెలుగొందు | కమలాప్తకులమున. గసటు గలిపి, 
పరమధర్మాత్మకు( బురుహూతసన్నిభు( । బతి మ్రింగికొని, కృపం బాఅవైచి 
యాయతబాహు( దేజోయుక్తు మాయన్న( । బటుధైర్యు నడవులపాలు వటిచి, 
జీవితహంత్రివై త్రోవంగరాని దు । ష్కీర్తి నా యౌదలం గీలుకొల్పి, 


Wee ఆల్‌ 


ఆ. శ్రీకి నెడలి సకలలోకంబుచేతను । దిట్టు గుడిచి కోర్కి దీర్దుకొంటి 
పాపజాతురాల! యీ పాతకం బేమి । సేయ? దింక నేమి సేయువాండ? 307 


ప్రతిపదార్థం: పాప జాతురాల= పాపం చేసిన వర్గానికి చెందిన దానా, పాపాత్మురాలా!; దురితంబులు= పాపాలు; 
ఎన్నండున్‌= ఎప్పుడును; పొరఠయక= సంక్రమించకుండా; వెలుగు+ఒందు= (ప్రకాశించే; కమల+ఆప్త, కులమునన్‌= సూర్యవంశంలో; 
కసటు+కలిపి= మాలిన్యం కలిగించి; పరమ, ధర్మ+ఆత్మకున్‌= గొప్ప ధార్మికుడిని; పురుహూత, సన్నిభున్‌= దేవేంద్రుడివంటివాడిని; 
పతిన్‌= భర్తను; (మింగికొని= కబళించి; కృపన్‌= దయను (జాలి అనే మంచి గుణాన్ని); పాజన్‌వైచి= దూరంగా విసరివేసి; 
ఆయత బాహున్‌= పొడుగైన చేతులు కలవాడిని (పరా(క్రమవంతుడిని); తేజస్‌+యుక్తున్‌= వర్చస్సు కలవాడిని; మా+అన్నన్‌= 
మా అన్న అయిన శ్రీరాముడిని; పటుధైర్యున్‌= గొప్పదైన చిత్తబలం కలవాడిని; అడవుల, పాలు, పటిచి= అరణ్యాలపాలు 
చేసి; జీవిత హంత్రివిశఐ= (బ్రదుకులను హరించే దానివయి; (త్రోవంగన్‌రాని= వదలించి వేయటానికి (నివారించటానికి) 
వీలులేని; దుష్కీర్తి= చెడ్డ పేరు; నా జౌదలన్‌= నా నడినెత్తిమీద; కీలు కొల్పి= ప్రతిష్టించి; శ్రీకిన్‌+ఎడలి= శ్రీకి దూరమైన 
(శోభ, కాంతి మున్నగు లక్షణాలకు దూరమై); సకల లోకంబుచేతను= సమస్త జగత్తుచేతను; తిట్టు+కుడిచి= తిట్టు తిని, 
నిందించబడి; కోర్కి+తీర్చుకొంటి(వి)= నీ అభిలాషను నెరవేర్చుకొన్నావు; ఈ పాతకంబు+ఏమి+చేయదు?= ఈ పాపం 
ఇంక ఏమి చేయకుండా ఉంటుంది? (అన్ని అనర్థాలకు ఈ ఒక్క పాపం చాలు); ఇంకన్‌= ఇక; ఏమి+చేయువాండన్‌?= 
నేను ఏమిచేసేది? ( చేసిన పాపానికి ఎటువంటి నిష్కృతి లేదు కాబట్టి నేను అయోమయంలో ఉన్నానని భావం). 


తాత్పర్యం: 'పాపాలచేత మలినంగాని స్వచ్చమైన సూర్యవంశానికి మచ్చతెచ్చి, పరమధార్మికుడు దేవేంద్రుడితో 
సమానుడు అయిన భర్తను కబళించి, హృదయంలో ఇసుమంత జాలి లేకుండా దేదీప్యమానమైన వర్చస్సు కలవాడును, 
గొప్పపరాక్రమవంతుడును ఐన మా అన్న శ్రీరాముడిని అడవులలో ప్రవాసానికి పంపించి, జీవితాలను హరించేదానివై, 
నా నెత్తిమీద తొలగించ వీలుకాని అపకీర్తి బరువును మోపి, శ్రీకి ఎడబాటయి సమస్తలోకాలచేత నిందను పొంది 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1065 


నీ కోరిక నెరవేర్చుకొన్నావు. ఓ పాపాత్మురాలా!, ఇంతటి దురితానికి ఒడిగట్టావు; ఈ పాతకానికి ఏ నిష్కృతి 
అయినా ఉన్నదా? ఇక నే నేమి చేయగలను?” 


వ. అని దుఃఖించి, భరతుండు దండ్రికి నుచితక్రియలు నిర్వర్తించి, యనంతరంబ సమస్త మంత్రి సామంత 
భూసుర పార జానపద సహితుండై కదలి, మువ్వురు దల్లులను వసిష్ట వామదేవులనుం బురస్కరించుకొని 
తానును శత్రుఘ్నుండును రామానునయార్థంబు చిత్రకూటశైలంబున కరిగి యందు. 308 

ప్రతిపదార్థం: అని దుఃఖించి= అనుచు పరితపించి; భరతుండు; తండ్రికిన్‌= జనకుడికి; ఉచిత (క్రియలు= తగిన సంస్కారాలు 
(దినవార (క్రియలు); నిర్వర్తించి= నిర్వహించి; అనంతరంబు+అ= ఆపైన వెంటనే; సమస్త, మంత్రి, సామంత, భూసుర, పౌర, 
జానపద సహితుండు+ఐ= అందరు అమాత్యులతో, కప్పం చెల్లించే రాజులతో, బ్రాహ్మణులతో, పట్టణవాసులతో, పల్లెలలో 
నివసించేవారలతో కూడుకొని; కదలి= పయనించి; మువ్వురు= ముగ్గురు; తల్టులను= జననులను; వసిష్ట వామదేవులనన్‌= 
వసిష్టుడు, వామదేవుడు అనే పురోహితులను; పురస్కరించుకొని= ముందు పెట్టుకొని; తానును= తానున్నూ (భరతుడును); 
శత్రుఘ్నుండును= (సౌమిత్రి అయిన తమ్ముడు శతుఘ్నుడును); రామ+అనునయ+అర్థంబు= రాముడిని ఊరడించటంకొరకై; 
చిత్రకూట శైలంబునకున్‌= చిత్రకూటం అనే పేరుకల కొండకు; అరిగి= వెడలి; అందున్‌= అక్కడ. 


తాత్సర్యం: అని పరిపరివిధాల దుఃఖించి, భరతుడు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు. పిదప అందరు 
మంత్రులతో, కప్పం చెల్లించే సామంతరాజులతో, బ్రాహ్మణులతో, పట్టణంలో నివసించే పౌరులతో, పల్లెటూళ్లలో 
నివసించే జానపదులతో కలిసి, మువ్వురు తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే రాణులతో, పురోహితులైన 
వసిష్థవామదేవులతో పాటు తానున్నూ, శత్రుఘ్నుడున్నూ శ్రీరాముడిని ప్రసన్నుడిని చేసికొనటానికై చిత్రకూటపర్వతానికి 
వెళ్లి అక్కడ. 
మ. కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌, జటావల్కలా 

జినధారున్‌, సితభూతిభూషితుని, రాజీవాక్షు, గల్యాణ క్రీ 

ర్తనుం గాకుత్‌స్థకులప్రదీపకుని, సీతాలక్ష్మణోపేతు, స 

న్మునిలోకార్షితు, సత్కపాభరణు, రామున్‌, రాజచూడామణిన్‌. 309 
ప్రతిపదార్థం: కోమల నీల మేఘ సుభగ+ఆకారున్‌= లలితమైన నల్లని మబ్బువంటి మనోహరమైన రూపం కలవాడిని; 
జటావల్కల+అబిన, ధారున్‌= జడలు, నారబట్టలు, జింకతోలు ధరించిన వాడిని; సిత భూతి భూషితునిన్‌= తెల్లని బూడిదను 
అలంకరించుకొన్నవాడిని; రాజీవ+అక్షున్‌= పద్మాలవంటి కనులు కలవాడిని; కల్యాణ కీర్తనున్‌= మంచి (ప్రవర్తన కలవాడుగా 
ప్రశంసించబడే వాడిని; కాకుత్‌స్ట, కుల, ప్రదీపకునిన్‌= కకుత్‌స్ట వంశాన్ని వెలుగొంద జేసేవాడిని; సీతా, లక్ష్మణ+ఉపేతున్‌= 
సీతతో లక్ష్మణుడితో కూడుకొని ఉన్నవాడిని; సత్‌+ముని, లోక+అర్చితున్‌= ఉత్తములైన బుషుల సముదాయంచేత పూజించ 


బడునట్టి వాడిని; సత్‌+కృపా+ఆభరణున్‌= మంచి దయ అనే ఆభరణంచేత అలంకరించబడిన వాడిని; రాజ చూడామణిన్‌= 
రాజులలో తలమానికంవంటివాడిని, రాజ'శ్రేష్టుడిని; (భరతుడు); రామున్‌= రాముణ్ణి; కాంచెన్‌= సందర్శించాడు. 


తాత్పర్యం: భరతుడు శ్రీరాముడిని చిత్రకూటపర్వతంపై సందర్శించాడు. ఆ శ్రీరాముడు సుకుమారమైన 
నీలమేఘంవలె మనోహరంగా ఉన్నాడు. జడలు, నారబట్టలు, జింకతోలు ధరించాడు. తెల్లని విభూతి దేహానికి 
అందంగా పూసుకొన్నాడు. పద్మాలవంటి కనులు కలిగిఉన్నాడు. కకుత్‌స్థ వంశాన్ని వెలుగొంద జేసేవాడు, మహర్షుల 
చేత మన్నింపబడేవాడు, దయార్రహృదయుడు, రాజులలో శ్రేష్టుడు. 


1066 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) రాముడు రాజీవాక్టుడు. సంస్కృత రామాయణంలో పలుతావుల వాల్మీకిమహర్షి శ్రీరాముడిని 'రామో రాజీవలోచనః' 
అని అభివర్లించాడు. (2) కకుత్ముడు సూర్యవంశంలో పుట్టిన వంశకర్త. వికుక్షిశశాదుల కుమారుడు. (బ్రహ్మ విష్ణువుల 
ఆదేశంతో ఇంద్రుడిని వృషభ వాహనంగా చేసికొని దానవులపై దాడిచేసి వారిని సంహరించి దేవతలకు మేలు చేశాడు. 
కకుత్సృలంలో కూర్చుండి వెళ్ళి దానవులతో యుద్దం చేశాడు కాబట్టి కకుత్ముడని పేరు వచ్చింది. ఇంద్రవాహనుడనీ, 
పురంజయుడనీ అతడు (ప్రసిద్దుడు. అతని వంశానికి వన్నె తెచ్చినవాడు శ్రీరాముడు. 


వ. కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయచరణంబులపయిం బడి పితృమరణప్రకారం 
బంతయు నెటింగించి, “దేవా! సకలసామ్రాజ్యధురీణుండ వై మమ్మందటి ననుశాసింపవే!' యని యర్హజన 
సహితంబుగా నతనిం బ్రార్జించిన. 310 


ప్రతిపదార్థం: కని= చూచి; అంతన్‌+అంతన్‌= సమీపానికి చేరుతూ వస్తుండగా; ఆక్రందన పరుండు+అగుచున్‌= ఏడుస్తున్నవాడై; 
చని= వెళ్లి, తదీయ చరణంబుల పయిన్‌+పడి= (ఆ శ్రీరాముడియొక్క) పాదాల మీద పడి; పితృ, మరణ, ప్రకారంబు+ 
అంతయున్‌= తండ్రి చావునుగూర్చిన వివరాలను సంపూర్ణంగా; ఎజింగించి= తెలిపి; దేవా!= (ప్రభూ!; సకల, సామ్రాజ్య, 
ధురీణుండవు+ఐ= సమస్తమైన గొప్ప రాజ్యాన్ని భరించేవాడవు అయి; మమ్మున్‌+అందణను; అనుశాసింపవే= ఏలుకొనవా; 
అని= అంటూ; అర్హజన సహితంబుగాన్‌= యోగ్యులైన వారందరినీ కలుపుకొని; అతనిన్‌= అతడిని (శ్రీరాముడిని); 
ప్రార్థించినన్‌= వేడుకొనగా. 


తాత్సర్యం: భరతుడు శ్రీరాముడిని సమీపించటానికి మునుముందుగనే రోదించసాగాడు. సమీపించి పెద్దపెట్టున 
ఏడుస్తూ భరతుడు శ్రీరాముడిపాదాలపై పడి, తండ్రి దశరథుడి మరణవృత్తాంతం సాకల్యంగా తెలిపి, 'దేవా! నీవు 
అయోధ్యకు తిరిగివచ్చి సింహాసనం అధిష్టించి మమ్ముల నందరిని ఏలుకొమ్ము' అని ప్రార్థించాడు. అతడితో పాటు 
వచ్చిన పెద్దలందరు భరతుడివాక్యాలను బలపరచారు. 


క. గురువాక్యరక్షణైకా | దరచిత్తుం డైన యయ్యుదాత్తచరితు( డె 
ప్పరుసున నొడంబడ6 డయ్యెను | సరసమహీరాజ్యసమనుశాసనమునకున్‌. 311 


ప్రతిపదార్థం: గురు, వాక్య, రక్షణ+ఏక+ఆదరచిత్తుండు+ఐన= తండ్రి పలికిన మాటలను కాపాడటంలోనే అభిమానం 
కలిగిన మనస్సు కలవాడయిన; ఆ+ఉదాత్త, చరితుండు= ఆ గొప్ప శీలం కలవాడు (శ్రీరాముడు); సరస మహీరాజ్య 
సమనుశాసనమునకున్‌= మనోహరమైన భూరాజ్యాన్ని పరిపాలించటానికి; ఏ+పరుసునన్‌= ఏ విధంగాకూడా; ఒడం 
బడండు+అయ్యెను= సమ్మతించ జాలకపోయాడు. 


తాత్సర్యం: పితృవాక్యపరిపాలనలోనే లగ్న మైన మనస్సు గలిగిన ఆ గొప్పశీలం కల శ్రీరాముడు ఎన్నివిధాల తనను 
బ్రతిమాలినప్పటికీ తిరిగి భూరాజ్యాన్ని పరిపాలించటానికి ఎంతమాత్రం సమ్మతించలేదు. 


వ. భరతుండును రాముచేత€ బ్రత్యాఖ్యాతుండై తదీయపాదుకంబులు గొని చని, వాని నర్హించుచు నంది 
గ్రామంబునందు వసియించి రాజ్యానుసంధానంబు సేయుచుండె; నిట రాఘవుం డయోధ్యాపుర సమీపం 
బగుటం జేసి క్రమ్మటి భరతాగమనంబు శంకించి, చిత్రకూటంబు వాసి శరభంగుపాలికిం జని, యతని చేత 
సత్మృతుండై దండకారణ్యంబు సొచ్చి, యందు గోదావరీతీరంబున ననుజవధూసహితంబుగాంగృత 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1067 
నివాసుండై యున్నంత; దశగ్రీవుచెలియలు శూర్పణఖ సనుదెంచి, వారికి నపకారంబు సేయ మొనసినం 


గినిసి, యా రాజపుత్తులు దత్మర్ణనాసికావైకృతం బొనరించినం బదంపడి. 312 


ప్రతిపదార్థం: భరతుండును; రాముచేతన్‌= శ్రీరాముడిచేత; ప్రతి+ఆఖ్యాతుండు+ఐ= బదులు చెప్పబడి మరలించబడిన 
వాడై; తదీయ పాదుకంబులు= ఆతనియొక్క (శ్రీరాముడియొక్క) పాదుకలు; కొని= స్వీకరించి; చని= వెడలి; వానిన్‌= 
వాటిని, ఆ పాదుకలను; అర్చించుచున్‌= ఆరాధిస్తూ; నంది(గ్రామంబునందున్‌= నంది[గ్రామం అనే స్థలంలో; వసియించి= 
నివసించి; రాజ్య+అనుసంధానంబు= రాజ్య పరిపాలన; చేయుచున్‌+ఉండెన్‌= చేస్తున్నాడు; ఇట= ఇచట (రాముడు ఉండేచోట); 
రాఘవుండు= రఘువంశానికి చెందినవాడు - శ్రీరాముడు; అయోధ్యా, పుర, సమీపంబు+అగుటన్‌+చేసి= అయోధ్య పట్టణం 
దగ్గరగా ఉండటంచేత; (క్రమ్మణన్‌= మరల; భరత+ఆగమనంబున్‌= భరతుడియొక్క రాకను; శంకించి= అనుమానించి; 
చిత్రకూటంబు+పాసి= చిత్రకూటపర్వతాన్ని వదలిపెట్టి; శరభంగు పాలికిన్‌+చని= శరభంగుడు అనే బుషిదగ్గరకు వెళ్ళి; 
అతనిచేతన్‌= (ఆ శరభంగుడిచేత); సత్మృతుండు+ఐ= సమ్మానించబడినవాడై; దండక+అరణ్యంబు= దండకం అనే పేరు 
కల అడవి; చొచ్చి= (ప్రవేశించి; అందున్‌= ఆ దండకవనంలో; గోదావరీ తీరంబునన్‌= గోదావరి అనే నది ఒడ్డున; అనుజ, 
వధూ, సహితంబుగాన్‌= తమ్ముడితోడను, భార్యతోడను కూడినవాడై; కృత నివాసుండు+ఐ= నెలవు ఏర్పరచుకొనినవాడై; 
ఉన్న+అంతన్‌= నివసించినంతట; దశ[గ్రీవు, చెలియలు= రావణుడి సోదరి; శూర్చణఖ= శూర్పణఖ యనే పేరు కలది; 
చనుదెంచి; వచ్చి; వారికిన్‌= వారికి (సీతారామ లక్ష్మణులకు); అపకారంబు+చేయన్‌= కీడు చేయటానికి; మొనసినన్‌= 
సమకట్టగా; కినిసి= కోపగించి; ఆ, రాజ, పుత్రులు= ఆ రాచబిడ్డలు; తత్‌+కర్ల, నాసికా, వైకృతంబు+ఒనరించినన్‌= ఆమె 
చెవులకూ, ముక్కుకూ వికారం కలిగించగా (ముక్కూ చెవులూ కోయగా); పదంపడి= పిమ్మట. 


తాత్సర్యం: భరతుడు శ్రీరాముడిచేత బదులు చెప్పబడి మరలింపబడినవాడై, అన్నగారి పాదుకలను అర్థించి కైకొని 
అయోధ్యకు దగ్గరగా ఉన్న నంది(గ్రామం చేరి అక్కడ రాముడిపాదుకలను నెలకొల్పి, తాను రాముడి ప్రతినిధిగా 
రాజ్యం చేయసాగాడు. ఇట శ్రీరాముడు తాను చిత్రకూటంలోనే ఉంటే భరతుడు తిరిగి వచ్చి తనను అయోధ్యకు 
రమ్మని మరల ప్రార్థించవచ్చుననే భయంతో అటనుండి కదలి శరభంగమహర్షియొక్క ఆ(శ్రమానికి చేరాడు. 
శరభంగుడు శ్రీరాముడికి స్వాగతం చెప్పి సమ్మానించాడు. తదుపరి శ్రీరాముడు దండకారణ్యంలో (ప్రవేశించి, 
అందులో గోదావరీతీరంలో తమ్ముడితో తన భార్యతో పర్షశాలను నిర్మించుకొని నివసించసాగాడు. అప్పుడు 
రావణుడిసహోదరి శూర్బణఖ అక్కడికి వచ్చి వారికి కీడు చేయబోగా వారు ఆగ్రహించి ఆమె ముక్కుచెవులు 
వికారం చేశారు. అంతట. 


ఉ. శూర్పణఖానిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్‌ మహో 
తృర్పితరోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్‌ 
దర్పితవైరిభంజను( డుదారు(డు రాఘవుం డస్త్రవిద్య నే 
ర్వేర్పడం గేలి. బోలె సమయించె రణాంగణభూమి నందటిన్‌. 313 


ప్రతిపదార్థం: శూర్చణఖా, నిమిత్తమునన్‌= శూర్పణఖ మూలాన, అంటే, శూర్పణఖకు జరిగిన పరాభవానికి (ప్రతీకారంగా; 
శూరులు= వీరులు; అనేకులు= పెక్కుమంది; రక్కసుల్‌= రాక్షసులు; మహా+ఉత్‌+సర్పిత, రోషులు+ఐ= మిక్కుటంగా 
విజృంభించిన కోపం కలవారై; బహుళ, సైన్య, యుతంబుగన్‌= పెక్కు సంఖ్య గల భటులు గల సేనలతో కూడుకొని; ఎత్తి 
వచ్చుడున్‌= దండెత్తి యుద్దం చేయటానికై అరుదెంచుటయును; దర్పిత, వైరి, భంజనుండు= గర్వించిన శత్రువులను నాశనం 


1068 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసేవాడు; ఉదారు(డు= గొప్పవాడు; రాఘవుండు= రఘువంశంలో పుట్టినవాడు; అస్త్ర విద్య, నేర్పు+ఏర్పడన్‌= మం(త్రమహిమ 
గల బాణాలను ప్రయోగించటంలో తనకు లభించిన కౌశలంతో; కేలిన్‌+పోలెన్‌= ఆట మాదిరిగా; రణ+అంగణ భూమిన్‌= 
యుద్దరంగంలో; అందణన్‌= అందరిని (రాక్షసభటులను అందణను); సమయించెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: శూర్బణఖకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా పెక్కుమంది రక్కస వీరులు మిక్కిలి రోషంతో పెక్కు 
సేనలతో శ్రీరాముడిపై దండెత్తి వచ్చారు. మహా పరాక్రమోపేతుడు గొప్పవాడు శత్రుసంహారకుడు మంత్ర బాణాలను 
ప్రయోగించటంలో ఆరితేరినవాడు అయిన శ్రీరాముడు యుద్ధరంగంలో ఆ రక్కసిమూకలను సంహరించాడు. 


వ. ఇట్లు ఖరదూషణాదులం గొట్టి పదునాలుగువేలరాక్షసులం జంపి దండకారణ్యంబు విగతకంటకంబు గావించె; 
నంత శూర్చణఖయు రయంబున రావణుపాలికిం జని తచ్చరణంబులపయిం బడి యేడ్దినం, జెలియలి కైన 
వైకృతం బేర్పడం జూచి యన్నిశాచరనాథుం డి ట్లనియె. 314 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఖర, దూషణ+ఆదులన్‌+కొట్టి= ఖరుడు దూషణుడు మొదలుగా గల వారిని ఓడించి; 
పదు, నాలుగు వేల రాక్షసులన్‌= పదు నాలుగువేల మంది రక్కసులను; చంపి= సంహరించి; దండక+అరణ్యంబున్‌= 
దండకం అనే పేరు గల అడవిని; విగత కంటకంబు= పోగొట్టబడిన ముండ్లు (శతువులు) కలదిగా; కావించెన్‌= చేశాడు; 
అంతన్‌= అటు పిమ్మట; శూర్చణఖయున్‌; రయంబునన్‌= శీఘ్రంగా; రావణు పాలికిన్‌+చని= రావణుడివద్దకు వెళ్లి; 
తత్‌+చరణంబుల పయిన్‌+పడి= ఆతడియొక్క పాదాలమీద వ్రాలి; ఏడ్చినన్‌= బిగ్గరగా శోకించగా; చెలియలికిన్‌+ఐన= 
సహోదరికి జరిగిన; వైకృతంబు= వికారం; ఏర్పడన్‌+చూచి= స్పష్టంగా పరిశీలించి; ఆ+నిశాచర, నాథుండు= ఆ రాక్షసపతి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: రాముడు, ఈ విధంగా, ఖరుడు దూషణుడు అనే రాక్షసులను వారిభటులను ఓడించి, పదునాలుగు 
వేలమంది రక్కసులను సంహరించి, దండకారణ్యంలో రాక్షసబాధ లేకుండా చేశాడు. అంతట శూర్పణఖ శీఘ్రంగా 
తన అన్న అయిన రావణాసురుడిపాలికి వెళ్ళి, ఆతడి పాదాలపై పడి బిగ్గరగా శోకించింది. రావణాసురుడుకూడా 
తన సహోదరికి జరిగిన పరాభవాన్ని గుర్తించి ఆమెకైన అంగవికారాన్ని పరిశీలించి చూచి శూర్సణఖతో ఇట్లా 
పలికాడు. 


సీ, “ఎటి(గి యెటింగి నేం దెవ్వాండు నిశిత వి । స్పారశూలాగ్రంబుపయికి నుటికె? 
దలయంపియం దగ్గి దరికొల్పి యెవ్వండు । నేయ నెమ్మది శయనింప( జూచె? 
నుగ్రవిషానలం బుమియుచున్న యహీంద్రు(। గడంగి నేం డెవ్వండు గాలం దన్నె? 
హుంకారఘోరమై యుదరు బెబ్బులి మీస । లుటిక యెవ్వా(డు నేం డూంచికొనియె? 


ఆ. _ నిన్ను నెవ్వం డకట! నేం డిట్లు గడు భంగ । పథటిచెం జెపుమ నాకు బద్మనయన! 
యాయువును సిరియును నవశంబు లయ్య నేం। డెవ్వనికొ తలంప నిజ్ఞగమున.' 315 


ప్రతిపదార్థం: పద్మనయన!= తామరపువ్వుల వంటి కన్నులు కలదానా!; ఎటిం౧+ఎఆింగి= తెలిసి- తెలిసి అంటే బాగా తెలిసి 
కూడ; నేడు= ఈవేళ ఏ+వా(డు= ఎవడు; నిశిత, విస్సార, శూల+అ(గ్రంబు, పయికిన్‌= వాడి అయిన విశాలమైన, బల్లెం 
మొన పైకి; ఉటీకెన్‌= దూకాడు?; ఎవ్వండు= ఎవడు; నేడు= ఈ వేళ; తలయంపియందున్‌= తలగడపై; అగ్గి= నిప్పు; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1069 


దరికొల్సి= (ప్రజ్వలింపచేసి; నెజ+మదిన్‌= నిండు మనస్సుతో (హాయిగా); శయనింపన్‌= నిదురించటానికి; చూచెన్‌= యత్నించాడు?; 
నేండు= ఈ వేళు ఎవ్వండు= ఎవడు; ఉగ్ర, విష+అనలంబు= దారుణమైన విసం అనే అగ్గి; ఉమియుచున్న= నోటినుండి 
కక్కుతూ ఉన్న; అహి+ఇం(ద్రున్‌= పాములరేనిని; కడంగి= పూని; కాలన్‌= కాలితో; తన్నెన్‌= మర్చించాడు? ఏ+వాండు= ఎవడు; 
నేండు= ఈ వేళ; హుంకార ఘోరము+ఐ= గాండ్రిస్తూ ఉండటంచేత భయంకరమై; ఉదరు బెబ్బులి= బెదరు గొలిపే పెద్దపులి 
(యొక్క); మీసలు= మూతిపై ఉండే వెండ్రుకలు; ఉజక= లక్ష్యపెట్టక; ఊంచి కొనియెన్‌?= లాగాడు?; అకట= జౌరా!; 
నేండు= ఈ వేళు ఎవ్వండు= ఎవడు; నిన్నున్‌= నిన్ను, (ఓ శూర్చణఖా నిన్ను); ఇట్టు= ఈ రీతిగా; కడున్‌= మిక్కిలి; 
భంగపటిచెన్‌= పరాభవించాడు; నాకున్‌= నాకు; చెపుము+అ= వచింపవే; ఈ+జగమునన్‌= ఈ లోకంలో; తలంపన్‌= 
ఆలోచించగా; ఎవ్వనికిన్‌+ఒ= ఎవడికో; ఆయువును= (బ్రదికి ఉండే కాలం; సిరియును= ఐశ్వర్యం; అవశంబులు+అయ్యెన్‌= 


నశించాయి సుమా! 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా!, నా పియసహోదరీ! శూర్పణఖా! నీకు ఈ రీతిగా పరాభవం చేసిన 
నీచుడు ఎవ్వడు? నేటితో వాడికి ఆయువు తీరిపోయింది. ఐశ్వర్యం అడుగంటింది సుమా! ఈ లోకంలో వాడిని 
నే నింక బ్రదుకనిస్తానా? ఎవడు వాడు? తెలిసి తెలిసి ఎవడు వాడిఅయిన బల్లెం మొనపయికి ఉరికాడు? ఎవడు 
వాడు తలగడ పై నిప్పు రగిల్చి, హాయిగా నిదురపోవాలని యత్నిస్తున్నాడు? ఎవడు వాడు దారుణ మైన విషాన్ని (కక్కే 
సర్పరాజాన్ని కాలితో (త్రొక్కేడు? ఎవడు వాడు గాండ్రిస్తున్న పెద్దపులి మీసాలను పట్టుకొని ఊగాడు? వా డెవడో 
చెప్పుము”. 
క అని పలుకునప్పు డాతని । ఘనతరముఖనేత్రనాసికాకర్ణములం 

దనవరతరోషపావక । జనితశిఖావితతు లక్కజంబుగ వెడలెన్‌. 316 
ప్రతిపదార్థం: అని పలుకునప్పుడు= అని మాటాడేసమయంలో; ఆతని= ఆ రావణుడి; ఘనతర, ముఖ, నేత్ర, నాసికా, 
కర్లములందున్‌= మిక్కుటంగా పెద్దవిగా ఉన్న మొగాలనుండి, కన్నులనుండి, ముక్కులనుండి, చెవులనుండి; అనవరత, 


రోషపావక, జనిత, శిఖా, వితతులు= ఎడతెగక ్రజ్వలించిన కోపం అనే అగ్నినుండి పుట్టిన జ్వాలల సముదాయాలు; 
అక్కజంబుగన్‌= ఆశ్చర్యకరంగా; వెడలెన్‌= వెలువడ్డాయి. 


తాత్సర్యం: అని వచించేటప్పుడు పెద్దవి అయిన ఆ రావణాసురుడి మొగాలనుండి, కనులనుండి, ముక్కులనుండి, 
చెవులనుండి కోపం అనే అగ్నినుండి ఆవిర్భవించిన జ్వాలలు అచ్చెరువు కొలుపుతూ బయటకు వెలువడ్డాయి. 


వ. శూర్ప్చణఖయు నతనికి రాఘవు లున్న తెబింగును, నిజపరిభవంబు దత్కృతం బగుటయు, ఖరదూషణాది 
రాక్షసవధయునుం జెప్పిన విని, ధనదానుజుం డాక్షణంబ పురసంరక్షణంబునం దాప్తజనంబుల నియోగించి, 
సన్నద్దుండై యొక్కరుండ వెలువడి త్రికూటకాలపర్వతంబులు గడచి సముద్రతీరంబున( బరమేశ్వరనివాసం 
బైన గోకర్ణస్థానంబునకుం జని, యచ్చటం దొల్లి రామువలనం బ్రాప్రపరాభవుందై ప్రవ్రజనంబు నొంది తపంబు 
సేయుచున్నవానిం దనపూర్వామాత్యు మారీచుం గనిన, నతండును బ్రియసంభ్రమంబులతోడ నతనిం 
బూజించి కుశలం బడిగి, 'భవదాగమన నిమిత్తం బేమి? యని యడిగిన నసురేశ్వరుం డి ట్లనియె.317 


ప్రతిపదార్థం: శూర్చుణఖయున్‌= శూర్చణఖయును; అతనికిన్‌= వాడికి (రావణుడికి); రాఘవులు= రఘువంశంలోనివారు 
(రాముడును లక్ష్మణుడును); ఉన్న, తెబుంగును= ఉన్న తీరును; నిజ పరిభవంబు= తనకు జరిగిన అవమానం; తత్‌+కృతంబు+ 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


అగుటయున్‌= వారిచేత జరుపబడింది కావటమున్నూ; ఖర, దూషణ+ఆది, రాక్షస, వధయునున్‌= ఖరుడు దూషణుడు 
మున్నగు రక్కసులను సంహరించటమున్నూ; చెప్పినన్‌= వచించగా; విని= ఆలకించి; ధనద+అనుజుండు= కుబేరుడి 
తమ్ముడు; పురరక్షణంబునందున్‌= (లంకా) పట్టణాన్ని కాపాడటంకొరకై; ఆ క్షణంబు+అ= ఆ నిమిషంలోనే; ఆప్త జనంబులన్‌= 
తనకు కూరిమి కలవారిని; నియోగించి= ఏర్పాటు చేసి; సన్నద్దుండు+ఐ= సన్నాహాలు అన్నీ చేసికొన్నవాడై; ఒక్కరుండు+అ= 
ఠా (2 
ఏకాకిగా; వెలువడి= బయలుదేరి; త్రికూట, కాల, పర్వతంబులు= త్రికూటం, కాలం అనే కొండలు; కడచి= దాటి; 
సము|ద్రతీరంబునన్‌= కడలి ఒడ్డున; పరమ+-ఈశ్వర, నివాసంబు+అయిన= పరమశివుడు ఉండేచోటు అయిన (శివుడికోవెల 
ఉన్నచోటు); గోకర్లస్థానంబునకున్‌+చని= గోకర్లం అనేపేరు కల స్థలానికి వెళ్ళి; అచ్చటన్‌= ఆ సలంలో; తొల్తి= పూర్వం; 
రె (a) థి థి 0 
రామువలనన్‌= శ్రీరాముడిచేత; ప్రాప్రపరాభవుండు+ఐ= అవమానం చెందినవాడై; ప్రవ్రజనంబున్‌+ఒంది= సన్యాసాన్ని స్వీకరించి; 
తపంబు+చేయుచున్‌+ఉన్నవానిన్‌= తపస్సు చేస్తున్న వాడిని; తనపూర్వ+అమాత్యున్‌= తనకు అంతకుముందు మంత్రిగా 
వ్యవహరించి ఉన్నవాడిని; మారీచున్‌= మారీచుడు అనేవాడిని; కనినన్‌= చూడగా; అతండును= ఆ మారీచుడును; ప్రియ 
సంభ్రమంబుల తోడన్‌= ట్రీతితోను తత్తరపాటుతోను; అతనిన్‌= ఆ రావణుడిని; పూజించి= అర్చించి; కుశలంబు+అడిగి= 
యోగక్షేమాలు విచారించి; భవత్‌+ఆగమన, నిమిత్తంబు= నీరాకకు కారణం; ఏమి+అని, అడిగినన్‌= ఏమి అని (ప్రశ్నించగా; 
అసుర+-ఈశ్వరుండు= రాక్షసులకు (ప్రభువు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: శూర్పణఖ తన అన్నఅయిన రావణుడితో రామలక్ష్మణులు ఉన్న స్థలాన్ని, తనకు జరిగిన పరాభవాన్నీ, 
ఖరుడు దూషణుడు మున్నగు రాక్షసులను వారు సంహరించిన తీరును సవిస్తరంగా చెప్పి దుఃఖించింది. రావణుడు 
లంకాపట్టణాన్ని సంరక్షించటంకొరకై తనకు ఆస్తులైనవారిని నియోగించి, తాను సన్నాహాలు చేసికొని, ఒంటరిగా 
బయలుదేరి త్రికూటపర్వతాన్ని కాలపర్వతాన్ని అతిక్రమించి సముద్రతీరంలో ఉన్న గోకర్ణానికి వెళ్ళాడు. అక్కడ 
గోకర్లేశరాలయం ఉన్నది. శ్రీరాముడిచేత పరాభవం పొంది ఈశ్వరుడినిగూర్చి మారీచుడు అక్కడే తపస్సు 
చేస్తున్నాడు. ఆ మారీచుడు ఒకనాడు రావణాసురుడికి విశ్వాసపాత్రుడైన మంత్రిగా పనిచేసి ఉన్నవాడే. రావణుడి 
రాకను గమనించి మారీచుడు సంతోషించి అతడికి స్వాగతం చెప్పి, యోగక్షేమాలను గూర్చి ప్రశ్నించి, ఆతడిరాకకు 
గల కారణాన్ని తెలిసికొన గోరాడు. అప్పుడు, రావణుడు మారీచుడితో ఇట్లా అన్నాడు. 


ఉత్సాహము. 
'వినవె రాము డన6గ నొకండు విపులదర్పహృదయు. డై 
మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యు లైన య 
ద్దనుజవరుల. దునిమి, యిపుడు దండకస్థలంబునం 
దొనర నిర్ణయత్వ మొప్ప నున్నవాండు మేటి యై. 318 


ప్రతిపదార్థం: వినవె?= వినలేదా?; రాముండు+అనంగన్‌= రాముడు అనే పేరు కలవాడు; ఒకండు= ఒకవ్యక్తి; విపుల, దర్ప, 
హృదయు(డు+ఐ= మిక్కుటమైన గర్వంతో కూడిన డెందం కలవాడై; మన ఖరుండు= మనవాడైన ఖరుడు; లోనుగాన్‌= 
మొదలైనట్టి; సమగ్ర, శౌర్యులు+ఐన= పరాక్రమంలో ఆరితేరినవారైన; ఆ+దనుజ, వరులన్‌= ఆ రాక్షస శ్రేష్టులను; తునిమి= 
సంహరించి; ఇపుడు= ఈ సమయంలో; దండకస్థలంబునన్‌= దండకం అనే పేరు కల (ప్రదేశంలో; ఒనరన్‌= శోభిల్లేటట్టుగా; 
మేటి+ఐ= గొప్పవాడయి; నిర్భయత్వము= వెరపులేకుండటం; ఒప్పన్‌= శోభిల్లగా; ఉన్నవాండు= ఉన్నాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1071 


తాత్సర్యం: 'ఓ మారీచా! నీవు వినలేదా? శ్రీరాముడు అనే పేరు కలవాడు ఒకడు గర్వంతో విజ్ఞవీగేవాడు మన 
రక్కసులను పరాక్రమవంతులను, ఖరుడు మున్నగు వారిని సంహరించి దండకం అనే ప్రదేశంలో జంకుగొంకులు 
లేక ధైర్యంగా ఉన్నాడు. 


విశేషం: ఉత్సాహవృత్తంలోని ప్రతిపాదంలోనూ ఏడు సూర్యగణాలపై ఒక గురువు ఉంటుంది. అయిదవ గణం మొదటి 
అక్షరం యతి. 
wy 


ఆ. వాని బరిభవింపవలయు నప్పనికి సా । హాయ్యకం బొనర్పు మనఘ! నాకు” 
ననిన నధికభయసమావిష్టహృదయు(డై । యమరవైరి కిట్టు లనియె నతడు. 319 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా, ఓమారీచా!; వానిన్‌= అతడిని (శ్రీరాముని); పరిభవింపన్‌వలయున్‌= అవమానించాలి; 
ఆ+పనికిన్‌= ఆ కార్యానికి; నాకున్‌= నాకు; సాహాయ్యకంబు= సాయం; ఒనర్పుము= చేయుము; అనినన్‌= అని (రావణుడు) 
అనగా; అత(డు= మారీచుడు; అధిక, భయ, సమావిష్ట, హృదయు(డు+ఐ= మిక్కిలి వెణపుతో కూడిన డెందం కలవాడై; 
అమర, వైరికిన్‌= వేల్పులవిరోధికి (రావణుడికి); ఇట్టులు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ఆ రాముడిని అవమానించి అతడిపై పగతీర్చుకోవాలి. పుణ్యాత్ముడ వైన ఓమారీచా! ఆ పనిలో నీవు 
నాకు చిన్న సాయం చేయాలి” అని రావణాసురుడు పలుకగా, మిక్కిలి భయంతో గజగజవణికే గుండెతో 
మారీచుడు ఇట్టా బదులు పలికాడు. 


చ. “ఎఖుంగవు గాక రాఘవు నుదీర్ణభుజాబలరూఢి నాజిలో 
నుఅక తదీయబాణరయ మోర్వ వశంబె పినాకికైన? ను 
కృజ మణీ నీకు నిత్తెటి(గు గాదన కే ఖలు. డొక్కొ బుద్దిగా 
గటిపినవా(డు సేటునకు( గాలము సేరెనొ గాక యిమ్మెయిన్‌. 320 


ప్రతిపదార్థం: ఎటుగవు+కాక= నీవు తెలియనేరవు గాని; ఆజిలోన్‌= యుద్దంలో; రాఘవు+ఉదీర్ల; భుజా, బలరూఢిన్‌= 
శ్రీరాముడి యొక్క గొప్పదైన బాహువులయొక్క శక్తి సామర్ధ్యాన్ని; పినాకికిన్‌+ఐనన్‌= పినాకం అనే ధనువును ధరించిన వాడికి, 
(శివుడికి) అయినను; తదీయ, బాణ, రయము= ఆతడియొక్క (శ్రీరాముడి) బాణాల యొక్క వేగం; ఉజక= మాటలాడక; 
ఓర్వన్‌వశంబు+ఎ= సహించటానికి శక్యమా; ఉక్కు+అజన్‌= బలం నశించగా; మటీ= వెండియు; నీకున్‌= ఓరావణా నీకు; 
ఈ+తెజుగు= ఈ మార్గం; కాదనక= వలదు అని చెప్పక; ఏ ఖలుండు+ఒక్కొ= ఏ దుర్మార్గుడో కదా; బుద్ధి+కాన్‌+కజపిన 
వాండు= నీకు ఈ సంకల్పం కలిగేటట్టు చేసినవాడు; ఈ+మెయిన్‌= ఈరీతిగా; చేటునకున్‌= కీడునకు; కలము+చేరెనాకాక!= 
సమయం దాపురించిందేమో! 


తాత్సర్యం: ఓ రావణా! నీకు శ్రీరాముడితో యుద్దం చేయటం అంటే ఏమిటో తెలియదు. శ్రీరాముడు గొప్ప 
పరా(క్రమవంతుడు. రామబాణం ఎటువంటిదో నీకు తెలియదు. పినాకపాణి అయిన ఆ పరమశివుడు సయితం 
రామబాణం ధాటికి ఓర్వజాలడు. ఈ ప్రయత్నం వ్యర్థం సుమా. మణి ఏదుష్టుడు నీకు ఈ చెడుబుద్ది కల్గించాడో 
కదా! నీకు వినాశకాలం దాపురించి ఈ విపరీతబుద్ది పుట్టింది. 


1072 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. రాముతోడం దొల్లి రణమున( గడు భంగ । మొంది కాదె దైన్యయుక్తి నిట్లు 
దపసి నైతి; నేడు తగ దమ్మహాత్ముని । యందు వైరబుద్ది యధిప! నీకు.” 321 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ఓ రావణా!); తొల్లి= పూర్వం; రాముతోడన్‌= శ్రీరాముడితో; రణమునన్‌= యుద్దంలో; 
కడున్‌= మిక్కిలి; భంగము+ఒంది, కాదె= పరాభవం అనుభవించే కదా; ఇట్టు= ఈ విధంగా; దైన్య, యుక్తిన్‌= దీనత్వంతో 
కూడికొని; తపసిన్‌+ఐతిన్‌= సన్యాసిని అయినాను; నీకున్‌= నీకు; ఆ+మహా+ఆత్మునియందున్‌= ఆ గొప్ప ఆత్మకలవానియందు 
(ఆ శ్రీరాముడియందు); వైరబుద్ది= శత్రుత్వం; నేండు= ఈసమయంలో; తగదు= కూడదు. 


తాత్సర్యం: రాజా, రావణా! ఇంతకుముందు నేను శ్రీరామచంద్రుడిశౌర్యం యుద్దంలో చవిచూచి ఉన్నాను. 
ఆతడిని జయించ శక్యం కాదని తెలిసికొనటంచేతనే కదా ఇపుడు ఇక్కడ నేను ఈ విధంగా సన్యాసం స్వీకరించి 
తపస్సు చేసికొంటూ ఉంటున్నాను. కానిచో, నేను ఇంతటి దీనస్థితికి దిగజారేవాడిని కాను. శ్రీరాముడితో శత్రుత్వం 
వహించటం నీకు ఎంతమాత్రం మంచిది కాదు. 


వ. అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి 'నా పనుపు సేయ వైతివేని నిన్నిప్పుడ కృతాంతగోచరుం 
జేయుదు' ననిన, వాండును దనమనంబున 'వీనిచేతం జచ్చుటకంటెను రాఘవకృతం బైన మరణంబు మే” 
లని తలపోసి, 'మహాత్మా! నీకు హితంబుంగోరి చెప్పితి; నిది యిష్టంబు గాదేని భవదీయశాసనంబు గైకొని 
చేసెదం; బనుపు” మనిన బౌలస్త్యుం డిట్లను; 'నీవు రత్నమయతనూరుహం బగు కనకమృగంబ వై చని, 
జానకిం బ్రలోభింపవలయు; సీతాచోదితుండై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ చేత నతిదూరంబు 
గొనిపోవంబడు; నప్పు డేను దద్ధామిని నపహరించెద(; బ్రియావిరహదుర్మనస్కుండై యతండు చెడిపోవు” 
ననిన 'నట్ల కాకి యని మారీచుండు. 322 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(మారీచుడు) చెప్పగా; లంకా+ఈశ్యృరుండు= లంకకు అధిపతి-రావణుడు; కలుషించి= కోపించి; 
వానిన్‌= అతడిని (మారీచుడిని); చూచి= కాంచి; నాపనుపు= నాయొక్క ఆజ్ఞ; చేయవైతివి+ఏని= నెరవేర్పకున్నచో; నిన్నున్‌= 
నిన్ను; ఇప్పుడు+అ= ఈ సమయంలోనే; కృతాంత, గోచరున్‌+చేయుదున్‌= యముడికి కన్పించే వాడినిగా చేస్తాను. 
సంహరించగలను; అనినన్‌= అని (రావణుడు) చెప్పగా; వాడును= మారీచుడును; తన, మనంబునన్‌= తన మనస్సులో; 
వీనిచేతన్‌= ఇతడిచేత (ఈ రావణుడిచేత); చచ్చుటకంటెను= మరణించటంకంటెను; రాఘవు, కృతంబు+ఐన= రాముడిచేత 
కావింపబడిన; మరణంబు= చావు; మేలు+అని= మంచిది అని; తలపోసి= ఆలోచించి; మహా+ఆత్మా!= మహానుభావుడవైన 
ఓరావణా!; నీకున్‌= నీకు; హితంబున్‌= శ్రేయం; కోరి= కాంక్షించి; చెప్పితిన్‌= వచించాను; ఇది= (శ్రీరాముడితో శత్రుత్వం 
మంచిది కాదు అని) నేనే చెప్పిన హితవు; ఇష్టంబు కాదు+ఏని= నీకు సమ్మతం కానిచో; భవదీయ శాసనంబు= నీయొక్క 
ఆజ్ఞను; కైకొని= స్వీకరించి; చేసెదన్‌= ఆచరిస్తాను; పనుపుము= నన్ను నియోగించుము; అనినన్‌= అని (మారీచుడు) చెప్పగా; 
పౌలస్తుండు= పులస్త్యుడి కొడుకు-రావణుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; నీవు= నీవు; రత్న, మయ, తనూ 
రుహంబు+అగు= మణులతో కూడిన వెండ్రుకలు కల; కనక, మృగంబవు+ఐ= బంగారులేడిని అయి; చని= వెళ్ళి; జానకిన్‌= 
జనకుడికూతురు అయిన సీతను; (ప్రలోభింపన్‌వలయున్‌= దురాశకు లోనయినట్టి దానినిగా (ఆకర్షించబడిన దానినిగా) 
చేయాలి; సీతా చోదితుండు+ఐ= సీతచేత పురికొల్పబడినవాడై; రాముండు= శ్రీరాముడు; నిన్నున్‌= నిన్ను (బంగారులేడిరూపంలో 
విహరిస్తుండే నిన్ను); పట్టన్‌= బంధించటానికి; సమకట్టి= ప్రయత్నించి; నీచేతన్‌; అతిదూరంబు= మిక్కిలిదవ్వు; కొనిపోవన్‌+పడున్‌= 
తీసికొని పోబడతాడు; అప్పుడు= ఆ సమయంలో; ఏను= నేను; తత్‌+భామినిన్‌= ఆ శ్రీరాముడియొక్క భార్యయైన సీతను; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1073 


అపహరించెదన్‌= బలాత్కారంగా గైకొంటాను; ప్రియా, విరహ, దుర్మనస్కుండు+ఐ= ప్రియురాలియొక్క ఎడబాటుచేత 
పాడైన చిత్తం కలవాడై; అతండు= శ్రీరాముడు; చెడిపోవున్‌= పాడౌతాడు; అనినన్‌= అని (రావణుడు) చెప్పగా; అట్టు+అ, 
కాక= అటులే జరుగునుగాక; అని= అని చెప్పి; మారీచుండు= మారీచుడు. 


తాత్సర్యం: మారీచుడు చెప్పినమాటలకు లంకాధిపతి అయిన రావణునకు కోపంవచ్చింది. “ఓ మారీచా! నేను 
చెప్పినట్టు నీవు చేయకపోతే, నిన్ను ఇప్పుడే సంహరిస్తాను” అని కత్తి దూశాడు. అంతట మారీచుడు - “ఇప్పు డిక్కడ 
ఈ రావణుడిచేత మరణించటం కంటె ఆ రాముడి చేతిలోనే చావటం మంచిది'- అని తన మనస్సులో ఆలోచించి, 
'మహాత్మా! నీకు హితవు చెప్పాను. నీ కది ఇష్టంగానిచో, నీ ఆజ్ఞను నేను శిరసావహిస్తాను. ఆజ్ఞాపించుము'” అని 
అన్నాడు. రావణుడు ఈవిధంగా బదులు పలికాడు. 'రాముడినియుద్దంలో జయించటం వేరుమాట. ముందు” నీవు 
రత్నమయమైన వెంట్రుకలతో రాజిల్లే బంగారు లేడిగా కామరూపం ధరించి, సీతకు కన్పించి ఆమెను 
ఆకర్షించవలయును. అంతట సీత్రాదేవి తనకు బంగారులేడి కావలెనని రాముడిని కోరుతుంది. అప్పుడు రాముడు 
బంగారులేడి రూపంలో ఉన్న నిన్ను వెంబడిస్తాడు. నీవు ఆవిధంగా శ్రీరాముడిని దవుదవ్వులకు కొనిపోతే, నేను 
సీతాదేవిని అపహరిస్తాను. ప్రియురాలిని ఎడబాసిన దుఃఖం చేత రాముడు చెడిపోతాడు* మారీచుడు అందుకు 
సమ్మతించాడు. 


మారీచుండు మాయాన్సుగంబై చనుదెంచుట (సం. 3-262-24) 


క. కనకమృగరూపమున( జని | యినవంశ్యుండు సతియు నున్నయెడ మెలగుటయుం 
గని జానకి కౌతూహల । మున బ్రియు' బ్రార్జించె హరిణపుంగవు( బట్టన్‌. 323 


ప్రతిపదార్థం: కనక, మృగరూపమునన్‌= బంగారులేడి ఆకారంలో; చని= వెళ్ళి; ఇనవంశ్యుండు= సూర్యవంశంలో పుట్టినవాడు, 
శ్రీరాముడు; సతియున్‌= భార్యయును; ఉన్న+ఎడన్‌= ఉన్నస్థలంలో; మెలంగుటయున్‌= సంచరించటాన్ని; కని= చూచి; 
జానకి= జనకుడి కూతురు అయిన సీత; హరిణపుంగవున్‌+పట్టన్‌= లేళ్ళలో (శ్రేష్టమైన దానిని (హరిణరాజాన్ని) పట్టటానికై; 
కౌతూహలమునన్‌= వేడుకతో; ప్రియున్‌= భర్తను; (ప్రార్థించెన్‌= వేడింది. 


తాత్సర్యం: మారీచుడు బంగరులేడిరూపం ధరించి, సూర్యవంశజుడైన రాముడు, సీత నివసిస్తున్న (ప్రదేశానికి 
పోయి విహరించసాగాడు. జానకి ఆ బంగరులేడిని చూచి, వేడుకపడి తనకు దానిని తెచ్చిపెట్టుమని తనభర్త 
శ్రీరాముడిని ప్రార్లించింది. 

థి 


ఆ. ధరణిసుతయు విధియు. దన్ను. బ్రేరేపంగ । వివశబుద్ది యగుచు నవనివిభు(డు 
మృగము బట్ట దివిరె మృగనేత్రం గావ స । ద్వినుతబలు సుమిత్రతనయు నునిచి. 324 


ప్రతిపదార్థం: అవనివిభుండు= భూభర్త- శ్రీరాముడు; ధరణిసుతయున్‌= భూదేవికూతురు- సీతయును; విధియును= 
భాగధేయం, అదృష్టశక్తి తన్నున్‌= తనను (రాముడిని); (ప్రేరేపంగన్‌= (ప్రేరేపణ చేయగా, ప్రోత్సహించగా; వి, వశ, బుద్ది+అగుచున్‌= 
వశం తప్పిన మతి కలవాడు జౌతూ; మృగనేత్రన్‌= లేడికన్నుల వంటి కన్నుల కలదానిని - సీతను; కావన్‌= కాపాడటం 
కొరకై; సత్‌+వినుత, బలున్‌= మంచివారిచేత పొగడబడినపరా(క్రమం కలవాడిని; సుమిత్రతనయున్‌= సుమిత్రయొక్క కొడుకును 
- లక్ష్మణుడిని; ఉనిచి= ఉంచి; మృగమున్‌= లేడిని; పట్టన్‌+తివిరెన్‌= బంధించటానికి పూనుకొన్నాడు. 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సీతాదేవి ప్రోత్సాహంతోమా(త్రమేకాక విధివిలాసంవలన కూడ ఉచితజ్ఞుడు మేధావి అయిన శ్రీరాముడు 
వివశుడై లేడిని పట్టుకొనటానికై బయలుదేరాడు. సీతాదేవిని కాపాడటంకొరకై సుప్రసిద్దపరా[క్రమం గల లక్ష్మణుడిని 
నియోగించాడు. 


విశేషం: బంగరులేడి వృత్తాంతం రామాయణగాథలో ఒక అద్భుత సన్నివేశం. ఇతివృత్తం ఇట ఒక మలుపు తిరిగింది. 
రామలక్ష్మణులు (ప్రక్కనుండగా రావణుడు పీత నపహరించటం సాధ్యంకాదు. ఆ విషయం తెలిసినవాడు కనుకనే రావణుడు 
ఈ పన్నాగం పన్నాడు. సీత బంగరులేడిపై వ్యామోహం చెందటంలో వింత లేదు. రావణుడు ఆవిషయం ముందే ఊహించగలిగాడు 
కదా! ఇక-శ్రీరాముడు సీతమాట విని బంగరులేడిని వెంబడించటమా? శ్రీరాముడికి కామరూపు లైన రాక్షసుల మాయలు 
అనుభవా(మ్రేడితాలేకదా! అంతటి మేధావి బంగరులేడి వెంటపడటం వింతలలో వింత. అంతే కాదు. అతడు కేవలం 
భార్యావిధేయుడై, ఆమెకోరిక తీర్చటంకొరకు తన ఉచితజ్ఞతను, బుద్దిసంపదను మంటకలిపాడా? రాముడు తాత్కాలికంగా 
విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయినట్లే, ఇది ఎట్లా జరిగింది? ఎందుకు జరిగింది? ఇది కేవలం సీతాదేవి కల్పించిన ప్రోత్సాహంమా(త్రమే 
కాజాలదు. అది విధివిలాసం. ఇట్టి సన్నివేశాలు మానవజీవితంలో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అందుచేతనే “మానవులు 
విధిచేతి కీలుబొమ్మలు' అనేవిశ్వాసం పలుతావుల రేకెత్తుతుంది. 

క. అసద్భశకార్ముకధరు(డై । మసలక యామృగము వెనుక మర్దితరిపుం డే 


పెసంగంగ నరుగం దొడంగెను । వెస రుద్రుడు యజ్ఞమృగము వెనుకొనుమాడ్కిన్‌. 325 
ప్రతిపదార్థం: అసదృశ కార్ముక, ధరుండు+ఐ= సాటిలేని కోదండమును ధరించినవాడై; మసలక= ఆలస్యం చేయక; ఆ, 
మృగము, వెనుకన్‌= ఆ లేడి వెంబడి; మర్దితరిపుడు= మర్దించబడిన శత్రువులు కలవాడు- శత్రుసంహారకుడు; ఏపు= 
అతిశయం; ఎసంగంగన్‌= శోభిల్లేటట్టుగా; వెసన్‌= శీఘ్రంగా; రుద్రుండు= శివుడు; యజ్ఞమృగమున్‌= (క్రతువుకు ఉద్దేశించబడిన 
పశువును; వెనుకొను మాడ్కిన్‌= వెంబడించిన మాదిరిగా; అరుగన్‌+*తాడలౌను= వెడలసాగాడు. 


తాత్సర్యం: సాటిలేని కోదండమును ధరించిన వాడై శ్రీరాముడు తడయక ఆ లేడిని వెంబడిస్తూ అలనాడు 
పరమశివుడు యజ్ఞమృగాన్ని వెన్నాడినమాదిరిగా శీఘ్రంగా వెళ్ళాడు. 


విశేషం: (1) అలం: ఉపమ. (2) శివుడు యజ్ఞమృగాన్ని వెంబడించిన సుప్రసిద్దగాథ ఇక్కడ ఉదాహరించబడింది. 
వ. అట్టి యవసరంబున. 326 


తాత్సర్యం: అటువంటి సమయంలో. 


విశేషం: 'అవసరము' అనే సంస్కృతపదం సంస్కృతవాజ్మయంలోనూ, కవిత్రయకాలంలోనూ 'కాలము' సమయము” అనే 
అర్థంలో ప్రయోగించబడింది. అర్థవిపరిణామం చెంది నేడు- అక్కర, కావలసినట్టిది- అనే అర్థాల నిస్తున్నది. ఇది అనవసరం= 
ఇది అక్కరలేదు- అని నేటి వ్యవహారం. 
మ. పటిచున్‌ దవ్వుగం జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం 

బిటువోవుం, బొదలందు డిందు, బొడమున్‌, బిట్టుల్కి వే దాయటుం గ్ర 

మృఖి చూచుం, జెవి దార్జి నిల్లు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే 

మటినట్లుండు( దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌. 327 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1075 


ప్రతిపదార్థం: మాయా, మృగంబు= మాయ బంగారులేడి; ఇమ్ములన్‌= ఇంపుగా; దవ్వుగన్‌= దూరంగా; పజచున్‌= 
పరుగెత్తుతుంది; చే+అలంతి= చేతికి అందేటంత తక్కువ దూరంలో; నిలుచున్‌= నిలబడుతుంది; పట్టు+-ఈక= పట్టుబడకుండు; 
ఆసాసలన్‌= ఆసలు ఆసలు రేకెత్తించి; పిటుపోవున్‌= వెనుకకు పోతుంది; పొదలందున్‌= పొదరిళ్ళలో; డిందున్‌= కనపడకుండా 
మాయమౌతుంది; పొడమున్‌= కన్పిస్తుంది; బిట్టు+ఉల్కి= మిక్కుటంగా భయపడి; వేదాంటున్‌= వేగంగా గెంతుతుంది; 
క్రమ్మణి= మరలి వెనక్కు; చూచున్‌= చూస్తుంది; చెవి+తార్చి, నిల్చున్‌= చెవులు నిక్కబొడిచేటట్టుగా చేసి నిలబడుతుంది; 
మలయున్‌= ప్రక్కదారిబట్టుతుంది; మట్టాడున్‌= (త్రొక్కుతుంది; కోరాడున్‌= దుమ్ము రేపుతుంది; ఏమటినట్టు+ఉండున్‌= 
పరధ్యానంగా కన్పిస్తుంది; తృణంబు= పచ్చగడ్డి; మేయున్‌= తింటుంది; ఎలయున్‌= విజృంభిస్తుంది. 


తాత్పర్యం: ఆ సమయంలో ఆ బంగరు మాయలేడి ఒకసారి దూరంగా పారిపోతుంది. ఒకతూరి చేతికి 
చిక్కినట్టుగా దగ్గరకు వస్తుంది. కాని, పట్టుబడదు. ఆసలు రేకెత్తిస్తూ వెనుకకు తగ్గుతుంది. పొదలలో అణగిపోతుంది. 
అవతల (ప్రత్యక్షమవుతుంది. భీతి చెందినట్టు నిలబడిపోతుంది. అంతలో వేగంగా దాటుతూ పరుగెత్తుతుంది. 
మరలిచూచి చెవులు నిక్కించి నిలిచి చూస్తుంది. నేల (త్రొక్కుతూ దుమ్మురేపుతుంది. కొమ్ములతో రాస్తుంది. 
పరాకుగా ఉన్నట్టు కన్పిస్తుంది. పచ్చగడ్డి మేస్తుంది. ఒక్కసారి పైకెగసి పారిపోతుంది. 


విశేషం: అలం: స్వభావోక్తి. ఆం(ధ్రవాజ్యయంలో హృదయంగమమైన స్వభావోక్తి అలంకారానికి ఈపద్యం చక్కని ఉదాహరణం. 
ఇది నన్నయభట్టుగారి ఒరవడికిగాక ఎజ్జనగారి స్వకీయ॥ప్రతిభకే ఉదాహరణం. ఇది ఎజ్టాపైగ్గడ (ప్రబంధశైలికి నిదర్శనంగా 
ఎన్నదగింది. 
వ. ఇట్లతిదూరంబుగా నెలయించి యలయించిన నది రాక్షసమాయగా నూహించి రాఘవుం డమోఘబాణంబు 
దొడిగి తతయక యమ్మృగంబు నేసిన. 328 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; అతిదూరంబుగాన్‌= దవుదవ్వులుగా; ఎలయించి= ప్రేరేపించి; అలయించినన్‌= 
అలసిపోయేటట్టుగా చేయగా; అది= ఆ బంగరులేడి చర్యలు; రాక్షసమాయగాన్‌= రక్కసులు పన్నిన మోసంగా; ఊహించి= 
తలపోసి; రాఘవుండు= రఘువంశంలోనివాడు- శ్రీరాముడు; అ+మోఘ, బాణంబు= వ్యర్థం కాని అమ్ము; తొడిగి= సంధించి; 
తడయక= ఆలసించక; ఆ+మృగమును= ఆ లేడిని; ఏసినన్‌= కొట్టగా. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ బంగరులేడి రాముడిని మోసగించి దూరప్రదేశానికి కొనిపోయింది. అంతవరకు ఆ 
బంగరులేడిని ప్రాణాలతోనే పట్టుకొనాలని శ్రీరాముడి ఆలోచన. కాని, అది అంతా రాక్షసమాయ అని గుర్తించి 
వెనువెంటనే ఆ లేడిపై రాముడు తిరుగులేని బాణాన్ని ప్రయోగించాడు. రామబాణం వ్యర్థం కాని మహిమ కలది. 
ఆ బాణం ప్రయోగించటం అంటే బంగరులేడి మరణించటం తథ్యం. ఇక సీతకోరిక ఈడేరదు. 


క. వాలమ్ము దాంకి యొజలుచు । నాలోనన రాము నెలు(గునట్టి యెలుంగు గా 
'హా! లక్ష్మణ! సీతా!' యని । కూలి కపటమృగము తన్నికొనుచుం జచ్చెన్‌. 329 


ప్రతిపదార్థం: వాలు+అమ్ము= వాడిఅయిన (రామ) బాణం; తా(కి= తగిలి; ఒణిలుచున్‌= అరుస్తూ; ఆ లోనన్‌+అ= ఆ 
లోపలనే; రాము+ఎలుంగు+అట్టి+ఎలుంగు+కాన్‌= శ్రీరాముడి కంఠస్వరాన్ని పోలిన కంఠస్వరంతో; హా లక్ష్మణ! = ఓ లక్ష్మణ]; 
సీతా= హా సీతా!; అని= అని అరుస్తూ; కూలి= నేలవ్రాలి; కపటమృగము= మాయలేడి; తన్నికొనుచున్‌= గిజగిజ అవయవాలు 
కంపింపచేస్తూ; చచ్చెన్‌= మరణించింది. 


ue శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వాడిఅయిన రామబాణం తాకి, అరుస్తూ మాయలేడి నేలపై పడి, రాముడికంఠస్వరాన్ని పోలిన 
కంఠస్వరంతో 'హా లక్ష్మణా! హా సీతా!' అని బిగ్గరగా అరుస్తూ అవయవాలు కంపిస్తూండగా గిజగిజ తన్నుకొని 
చచ్చింది. 


విశేషం: రామాయణగాథలో నాటకీయసన్నివేశాలలో ఇది ఒకటి. రాక్షస మాయామహిమ పరాకాష్ట చెందింది. 'రామబాణమహిమ 
మారీచుడికి అంతకుపూర్వం తెలిసిందే. కాని రావణుడికి రామబాణ(ప్రభావం తెలియదు. రాముడికి మారీచుడి మాయామహిమ 
తెలియదు కాని రావణుడికి మాత్రం తెలియును. అందుచేతనే లంకనుండి రావణుడు గోకర్లం చేరి మారీచుడి సాయం 
కోరాడు. జిత్తులమారి మారీచుడు మరణసమయంలో కూడ విడనాడని సద్యస్ఫూర్తితో శ్రీరాముడి కంఠస్వరాన్నిపోలిన 
కంఠస్వరంతో హా లక్ష్మణా హా సీతా” అని అరిచాడు. రామబాణం మారీచుడి ప్రాణాలను అపహరించగల్లింది. కాని, అతడి 
మోసపుతెలివితేటలు సీతాదేవినే అపహరింపజేశాయి. 


తరువోజ. 

ఆ యెలు( గేర్వడ నవనీతనూజ | యాలించి తల్లడం బడరు చిత్తమున 

'నోయన్న! లక్ష్మణ! యొలసి మీయన్న | యుగ్రరాక్షసబాధ నొందంగ బోలు; 

నాయతభుజ! వింటె యమ్మహాభాగు( । డత్యంతదుఃఖూర్తు( డై నిన్ను జీరె; 

బోయి వే కావు విస్పురితపుశ్యైక । భూషగోదార! యప్పురుషరత్నంబు'. 330 
ప్రతిపదార్థం: అవనీ, తనూజ= భూదేవి కూతురు- సీతాదేవి; ఆ+ఎలుంగు+ఏర్పడన్‌= ఆ కంఠస్వరం సుస్పష్టంగా; ఆలించి= 
విని; తల్లడంబు+అడరు, చిత్తమునన్‌= తత్తరపాటుతో వ్యాకులమైన మనస్సుతో; ఓ+అన్న, లక్ష్మణ!= ఓ అన్నా! లక్ష్మణా! 
ఒలసి= కోరి; మీ+అన్న= శ్రీరాముడు; ఉగ్ర, రాక్షస, బాధన్‌= భయంకరమైన రక్కసులు కల్పించిన ఆవేదనను, ఒందంగన్‌+పోలున్‌= 
చెందియుండ వచ్చును; ఆయత భుజ!= నిడివిఅయిన బుజాలు కలవాడా!; పరా(క్రమవంతు(డవు+ఐన ఓ లక్ష్మణా!; 
వింటి(ఏ)+ఎ= ఆలకించితివిగదా; ఆ+మహా, భాగుండు= ఆ మహానుభావుడు - శ్రీరాముడు; అతి+అంత, దుఃఖ+ 
ఆర్తుడు+ఐ= మిక్కుటమైన ఆవేదనకు లోనయినవాడై; నిన్నున్‌= నిన్ను; చీరెన్‌= పిలిచాడు; పోయి= వెళ్ళి; వి, స్ఫురిత, 
పుణ్య+ఏక, భూషణ+ఉదార!= బాగా (ప్రకాశించే సుకృతం ముఖ్యమైన ఆభరణంగా కల గొప్పువాడా!; ఆ+పురుషు రత్నంబున్‌= 
మగవారలలో శ్రేష్టుడు అయిన శ్రీరాముడిని; వే కావు(ము)= వేగంగా రక్షించుము. 


తాత్సర్యం: ఆ మాయలేడినుండి వెలువడిన కంఠస్వరం శ్రీరాముడి కంఠస్వరంగా సుస్పష్టంగా గుర్తించి, తత్తరపడిన 
చిత్తంతో సీతాదేవి లక్ష్మణుడితో ఇట్టా పలికింది. 'ఓ లక్ష్మణా! విన్నావుకదా మీఅన్నగారి ఆర్తనాదం. ఆయన 
రాక్షసులు పన్నిన బాధకు గురి అయినట్లు తెల్లమౌతున్నది. పరా(క్రమవంతుడవైన లక్ష్మణా! మిక్కుటమైన దుఃఖంలో 
మునిగిఉన్న పురుషరత్నం మీఅన్న. అతడిని రక్షించటం నీకర్తవ్యం. దేదీప్యమాన మైన పుణ్యమే నీకు ఏకైకభూషణంకదా! 


విశేషం: వృత్త లక్షణానికి చూడు- 4.302 విశేషాంశం. 


వ. అనిన నతం డా మానిని కి ట్లనియె. 331 


తాత్సర్యం: అని సీత పల్కగా, ఆమెతో లక్ష్మణుడు ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1077 


ఆ. ‘అబల! వెజవకుండు; మఖిలలోకములను | రాఘవేశ్వరునకు రణములోన 
నెదురం గలండె శూరు. డెవ్వాండు? నతనికి । నెట్టియెడల దురిత మేల పొందు? 332 


ప్రతిపదార్థం: అబల= సీతా!; వెజవక+ఉండుము= భయపడకుండా ఉండుము; అఖిలలోకములను= అన్నిభువనాలలోను; 
రాఘవ+-ఈశ్వరునకున్‌= రఘుకులానికి చెందిన (ప్రభువుకు, శ్రీరాముడికి; రణములోనన్‌= యుద్దంలో; హరుండు+ఎవ్వాం 
డున్‌= ఎట్టివీరుడు అయినను; ఎదురన్‌+కల(డు+ఎ= ఎదిరించి నెగ్గగలడా?; అతనికిన్‌= (శ్రీరాముడికి; ఎట్టి+ఎడలన్‌= ఎట్టి 
పరిస్థితులలో కూడా; దురితము= పాపం, మిక్కుటమైనదుఃఖం; ఏల పొందున్‌?= ఎందుకు కలుగుతుంది? (కలుగదని 
భావం). 


తాత్సర్యం: 'ఓ సీతా! భయపడకుము. రాఘవేశ్వరుడైన శ్రీరాముడిని యుద్దంలో గెలువగల శూరుడు ఈ లోకంలోనే 
కాక ఏ లోకంలోనూ లేడు. శ్రీరాముడికి ఎక్కడైనాసరే ఎప్పుడైనా సరే ఎట్టి ఆపదా సంభవించదు. 


క ఇనవంశోత్తము( డిప్పుడ | చనుదెంచు( బ్రియంబు నొందు జలజానన!” నా 
విని జానకి లక్ష్మణు నెడ | జనితాశంక యయి క్రోధసంభ్రాంతమతిన్‌. 333 


ప్రతిపదార్థం: జలజ+ఆనన!= పద్మాలవంటి ముఖం కలదానా, సీతాదేవీ!; ఇన, వంశ+ఉత్తము(డు= సూర్యవంశంలో శ్రేష్టుడు- 
శ్రీరాముడు; ఇప్పుడు+అ= ఇప్పుడే- ఇక కొన్నిక్షణాలలోనే; చనుదెంచున్‌= వస్తాడు; ప్రియంబున్‌+ఒందు(ము)= సంప్రీతిని 
చెందుము; నాన్‌= అనగా; విని= ఆలకించి; జానకి= జనకుడి కూతురు - సీత; జనిత+ఆశంక+అయి= పుట్టిన సందేహం 
కల్గినది అయి; (క్రోధ, సంభ్రాంత, మతిన్‌= కోపంవలన తిరుగుడువడిన చిత్తంతో. 


తాత్సర్యం: 'పద్మంవంటి ముఖం కలదానా! సీతాదేవీ! ఇప్పుడే ఇక కొన్నిక్షణాలలోపలనే సూర్యవంశంలో (శ్రేష్టుడైన 
శ్రీరాముడు రాగలడు” అని లక్ష్మణుడు పలికాడు. సీతకు లక్ష్మణుడియెడ అనుమానం రేకెత్తింది. కోపం వచ్చింది. 
కోపం రావటంచేత ఏర్పడిన అపోహతో ఆమె ఇట్లా అన్నది. 


నిశేషం: సీత లక్ష్మణుడిని సందేహించవచ్చునా? ఈ (ప్రశ్నకు పలువురు విమర్శకులు పలురీతుల సమాధానం చెప్పుతున్నారు. 
ఇట లక్ష్మణుడి సంబోధనం సీతనుగూర్చి- 'జలజానన!= పద్మంవంటి ముఖం కలదానా! అనేది మాత్రం అందుకు హేతువు 
కాజాలదు. అట్టి పదాలు సర్వసాధారణంగా మర్యాదాసూచకాలు మాత్రమే. అబల, అంబుజేక్షణ, అరవిందలోచన, మానిని 
ఇత్యాదిశబ్దాలు అన్నీ ప్రీసామాన్యవాచకాలే. నన్నయ భారతంలో గరుడుడు కన్నతల్లిని - 'పయోరుహాననా' అని సంబోధిస్తాడు. 
ఆపత్సమయంలో సీతకు మతిపోయి అట్లా పలికినట్టుగనే భావించనగును. తదుపరి ఆమె పశ్చాత్తాపం చెంది లక్ష్మణుడికి 
క్షమాపణ అందించింది (ఆంజనేయుడిద్వారా). 


'నీతలం పెటు(గుదు; నీ కేల వలవని । జాలి నీ కి ట్లేల సంభవించె? 
నతిఘోరశస్త్రవిషాగ్నులయం దొంట । వేగంబ ప్రాణముల్‌ విడుతు(గాక 

యే నేల నిను వరియింతు? బెబ్బులికాంత | యక్కట! నక్కపొం దాస పడునె? 
యని యిట్లు సత్సురుషాగ్రణి సౌమిత్రిం। బడంతి యప్రియములు వలుకుటయును, 


(ఈక 


ఆ. జెవులు మూసికొనుచు( జిత్తంబు గల(గ ల । క్ష్మణుండు దత్‌క్షణంబ మహిత శౌర్యు( 
దతులబాణచాపహస్తు.దై తనయన్న । చనిన చొప్పునంద చన. దొడంగి. 334 


రు 


స్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీతలంపు= నీయొక్కయోచన; ఎయింగుదున్‌= తెలియుదును; నీకున్‌+ఏల= నీకు ఎందుకు; వలవని= 
కూడని; జాలి= దయ; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందులకు; సంభవించెన్‌?= కలిగింది?; అతి, ఘోర, శస్త్ర 
విష+అగ్నులయందున్‌= మిక్కిలిదారుణం అయిన ఆయుధాలు, విసం, నిప్పులలో; ఒంటన్‌= ఏదియో ఒకదానితో; వేగంబు+అ= 
శీఘ్రంగా; ప్రాణముల్‌= అసువులు; విడుతున్‌+కాక= విడుస్తానుగాని; ఏన్‌= నేను; ఏల= ఎందుకు; నినున్‌= నిన్ను; 
వరియింతున్‌?= వరిస్తాను?; అక్కట= అయ్యో; బెబ్బులికాంత= ఆడుపెద్దపులి; నక్కపొందు= జంబుకంతోడి కలయిక; 
ఆస+పడునె?= ఆశిస్తుందా? (ఆశించదు); అని= అని పలికి; యిట్టు= ఆ రీతిగా; సత్‌+పురుష+అ(గ్రణి= మంచి మగవారలలో 
శ్రేష్ణుడైనవాడిని; సౌమిత్రిన్‌= సుమి(త్రకొడుకును లక్ష్మణుడిని; పడంతి= వనిత - సీత; అప్రియములు= కరఠినవాక్యాలు; 
పలుకుటయును= పలకటమున్నూ; లక్ష్మణుండు; చిత్తంబు= మనస్సు; కలంగన్‌= సంక్షోభంచెందగా; చెవులు; మూసికొనుచున్‌= 
కప్పుకొంటూ; తత్‌+క్షణంబు+అ= ఆ (త్రుటిలోనే; మహితశౌర్యుండు= గొప్పపరా(క్రమం కలవాడు; అతుల, బాణ, చాప, 
హస్తుండు+ఐ= సాటిలేని విల్లును అమ్ములను చేతిలో పూనినవాడై; తన అన్న= తన అగ్రజుడు- శ్రీరాముడు; చనిన 
చొప్పనందున్‌+అ= వెడలిన మార్గంలోనే; చనన్‌+తొడంగెన్‌= వెడలసాగాడు. 


తాత్సర్యం: 'ఓ లక్ష్మణా! నీ ఆంతర్యం నాకు ఇప్పటికి అర్థమైంది. నీకు ఎందుకు నామీద ఇంతజాలి కలిగిందో 
నాకు తెలుసు. నేను భయంకరమైన ఆయుధాలచేతనో, విషంచేతనో, అన్నిచేతనో ఆత్మహత్యకు పాల్పడతానుగాని, 
నిన్ను ప్రేమించి నీకు లొంగను. శ్రీరాముడు లేకపోతే నేను నీకు దక్కుతా నని ఎంతమాత్రం భావించకుము. 
ఆడుపెద్దపులి గుంటనక్కపొందుకు సమ్మతిస్తుందా?' అని సత్సురుషులలో శ్రేష్టుడు అయిన లక్ష్మణుడితో సీత 
కఠోరవాక్యాలు పలికింది. ఆ మాటలు వినలేక సౌమిత్రి చెవులు మూసికొంటూ, ఆక్షణంలోనే విల్లు అమ్ములు 
ధరించి బయలుదేరి అంతకుముందు అన్నగారు శ్రీరాముడు వెళ్ళిన మార్గంలోనే తానును వెళ్ళాడు. 


వ. అయ్యవసరంబున దశాననుండు. 335 


ప్రతిపదార్థం: ఆ సమయంలో పదిమోములు కలవాడైన రావణుడు. 
మ. కమనీయం బగు జన్నిదంబు శిఖయుం గౌపీనమున్‌ ధాతువ 
స్రము దండంబును గుండియుం గుశపవిత్రంబుం గడున్‌ వృద్ధభా 
వము సంధిల్లం ద్రిదండివేషధరు(డై వచ్చెం బథిశ్రాంతి దే 
హమునం దోంపంగ సీతయున్నెడకు మాయాదక్షు. డక్షీణతన్‌. 336 


ప్రతిపదార్థం: కమనీయంబు+అగు= అందమైన; జన్నిదంబున్‌= జందెమున్నూ (యజ్ఞోపవీతం); శిఖయున్‌= జుత్తుముడియున్నూ; 
కౌపీనమున్‌= గోచిగుడ్డయున్నూ; ధాతువ(స్తమున్‌= దేహాన్ని కప్పుకోటానికి మాత్రమే సరిపోయే బట్టయున్నూ; దండంబును= 
(చేతి) కజ్ణయున్నూ; కుండియున్‌= కమండలమున్నూ; కుశ పవిత్రంబున్‌= దర్భలతో చుట్టబడిన అంగుళీయకమున్నూ; 
కడున్‌= మిక్కిలి; వృద్దభావము= ముసలితనం; సంధిల్లన్‌= ఏర్పడగా; (త్రిదండివేషధరు(డు+ఐ= ఏకదండంగా కట్టిన మూడు 
దండాలను తాల్చే సన్న్యాసి ఆహార్యం ధరించిన వాడై; పథి(శ్రాంతి= మార్గాయాసం; దేహమునన్‌= శరీరంలో; తోశయంగన్‌= 
కన్పించగా; సీత+ఉన్న+ఎడకున్‌= సీత నివసించే చోటికి; మాయాదక్షుండు= మోసం చేయటంలో నేర్పరి అయినరావణుడు; 
అక్షీణతన్‌= గొప్పతనంతో; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో పదిమొగాలుకల రావణుడు మారువేషంతో సీతాదేవి ఉన్నచోటికి అరుగుదెంచాడు. 
మనోహరమైన యజ్ఞోపవీతం, చిన్నజుత్తుముడి, గోచిగుడ్డ, దేహాన్ని కప్పిన చిన్నబట్ట, చేతికర్ర, కమండలువు, దర్భలతో 
be ఇకక ae క్‌ GG లు 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1079 


చుట్టబడిన ఉంగరం ధరించి, మిక్కిలిముసలితనం తోచేటట్టుగా (త్రిదండి సన్యాసివేషం ధరించి మాయావి అయిన 
ఆ రావణుడు మార్గాయాసంచేత అలసిపోయినట్టుగా కనిపిస్తూ సీతవద్దకు వచ్చాడు. 


విశేషం: (1) తైదండం- వాగ్ధండ కర్మదండ మనోదండాల సమాహారం. మనస్సు-వాక్కు-కర్మ (త్రికరణాలు. వీటిశుద్ది 
ఏర్పడటం ఆధ్యాత్మికోన్నతికి పరాకాష్ట 
తే. వాని నిక్కంపుమునియ కా వగచి రాము । వనిత గడుభక్తి( బూజించి వన్యఫలము 

లొసంగుటయు వాని జేకొననొల్ల కసుర ।; మదనవివశు(డై యిట్లను మగువంజూచి. 337 


ప్రతిపదార్థం: వానిన్‌= అతడిని (ఆ త్రిదండి సన్యాసివేషంలో) వచ్చిన రావణుడిని; నిక్కంపు, ముని+అ, కా= నిజమైన 
యతిగనే; వగచి= భావించి, రామువనిత= శ్రీరాముడిభార్య- సీత; కడు= మిక్కిలి; భక్తిన్‌= పూజ్యభావంచేత; పూజించి= 
ఆరాధించి; వన్యఫలములు= అడవిలో కాచినపండ్డు; ఒసగుటయున్‌= ఇచ్చుటయున్నూ; వానిన్‌= వాటిని (ఆ వన్యఫలాలను); 
చేకొనన్‌= స్వీకరించటానికి; ఒల్లక= ఇష్టపడక; అసుర= రాక్షసుడు-రావణుడు; మదన, వివశుండు+ఐ= మన్మథుడికి లొంగిపోయిన 
వాడై; మగువన్‌+చూచి= వనితను- సీతను చూచి; ఇట్టు+అనున్‌. 


తాత్సర్యం: యతివేషంలో వచ్చిన రావణుడిని నిజమైన మునిగనే భావించి శ్రీరాముడిభార్య అయిన సీత అతడిని 
పూజ్యభావంతో ఆరాధించి అతిథిసత్కారాలు చేసి అడవిపండ్లను సమర్పించింది. రావణుడు కామవికారానికి 
లోనయి, ఆపండ్లను స్వీకరించనొల్లకుండా సీతనే చూస్తూ ఇట్టా పలికాడు. 


మత్తకోకిలము. 
“ఏను దానవనాయకుండ నహీనసత్తుండ రావణా 
ఖ్యానిరూఢుండ లంక నాగ జగత్తసిద్ధము మత్సురం 
బానతాంగి! మదీయవల్లభ వై భజింప(గ రాదె ది 
వ్యానుభోగము లిష్టచేష్టితహారియౌవనలీలలన్‌. 338 


ప్రతిపదార్థం: ఆనత+అంగి!= వంగినదేహంకలదానా, సౌకుమార్యంగల సుందరీ!; ఏను= నేను; దానవ, నాయకుండన్‌= 
రాక్షసులకు అధినేతను; అహీనసత్తుండన్‌= గొప్పబలం కలవాడను; రావణ+ఆఖ్యా, నిరూఢు(డన్‌= రావణుడు అనేపేరుతో 
ప్రసిద్దుడను; మత్‌+పురంబు= నా రాజధాని; లంక= లంక; నాంగన్‌= అనగా; జగత్‌+ప్రసిద్దము= లోకంలో పేరు కెక్కింది; 
మదీయవల్లభవు+ఐ= నీవు నా పేముడికి పాత్ర మైన భార్యవై; దివ్య+అనుభోగములు= స్వర్గసాఖ్యాలు అనుభవించటాలు; 
ఇష్టచేష్టిత, హారి, యౌవనలీలలన్‌= కోరిన పనులతో మనోహరాలైన జవ్వనపు ఆటలను; భజింపంగన్‌ రాదె= అనుభవించరాదా! 


తాత్సర్యం: 'సౌకుమార్యం వెల్లివిరుస్తున్న సుందరీ!; నేను రాక్షసులకు సార్వభౌముడను, జగత్రసిద్దమైన లంకాపట్టణం 
నా రాజధాని. నాపేరు రావణుడు. నాకు ప్రేయసివై నీవు పడుచుదనపు కోరికలతో రంగరించబడిన ఆటలలో 


తేలియాడుతూ స్వర్గసౌాఖ్యాలను అనుభవించుము. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు- 4.267 విశేషాంశం. 


ర శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఎక్కడి రాఘవు( డక్కట! | తక్కువ యగు పేదమనుజు. దగిలి వనమునం 
బెక్మిడుమల( బడ దగునే! | తక్కుము మది నింక నొండుదలంపులు తరుణీ! 339 


ప్రతిపదార్థం: తరుణీ!= జవరాలా, సీతా!; ఎక్కడి రాఘవుండు= రఘువంశంలో జనించిన శ్రీరాముడు ఎంతటివాడు; 
అక్కట!= అయ్యో! (నీకు ఎంత లోటు ఏర్పడింది); తక్కువ+అగు= హీనుడు అయిన; పేదమనుజున్‌= దరిద్రుడు అయిన 
మానవుడిని; తగిలి= కూడుకొని; వనమునన్‌= అడవిలో; పెక్కు+ఇడుమలన్‌= అనేకాలైన కష్టాలను; పడన్‌+తగునే?= 
అనుభవించటం ఎందుకు?; మదిన్‌= (నీ)ీమనస్సులో; ఇంకన్‌= ఇకమీద; ఒండు, తలయులు= వేరేఆలోచనలు; తక్కుము= 
విడనాడుము. 


తాత్సర్యం: పడుచుదనంలో ఉన్న సీతాదేవీ!; అయ్యో పాపం, నీకు ఎటువంటి కష్టం దాపురించింది! ఈ అడవులలో 
ఇన్ని కష్టాలు పడటం ఎందుకు? ఒక మనుజుడిని, ఒక దరిద్రుడిని పెళ్ళాడి అతడితో కలిసి ఉండటమా? నీ 
మనస్సులో వేరే ఆలోచనలు పెట్టుకోకుండా నన్ను చేరుము. 


వ. అనిన విని వైదేహి భయకంపిత దేహ యగుచు నతని కి ట్లనియె. 340 


తాత్సర్యం: అనగా విని భయంతో వణికే శరీరంతో సీత అతడితో ఇట్టా అన్నది. 


సీ, “ఇట్లాడ నర్దమే యే నేడ? నీ వేడ? నక్షత్రతారాగణంబుతోడ 
నాకసం బంతయు నవనిపై( గూలిన । వసుమతి వ్రస్సిన, వనధు లెల్ల 
నింకినం జంద్రదినేశ్వరు లన్యోన్య । విపులతేజంబులు వీడుపడిన 
నే నేల యన్యుని నెడలోనం గామింతుం? । గరిణి యేనాంట సూకరము. గలయు? 


ఆ. మహితకమలమధురమధురసాస్వాదన । పరవశాత్మ యైన భ్రమరకాంత 
రిత్తబుద్ది నకట! రేగుబువ్వుల రసం । బాను నెట్లు? బేలవైతి గాక. 341 


ప్రతిపదార్థం: ఇట్టు+ఆడన్‌= ఈ విధంగా మాట్లాడటం; అర్హ్వమే= తగునా?; ఏన్‌+ఏడ= నేను ఎక్కడ?; నీవు+ఏడన్‌= నీవు 
ఎక్కడ?; నక్షత్ర, తారాగణంబుతోడన్‌= చుక్కలగుంపులతో; ఆకసంబు+అంతయున్‌= గగనం సర్వమున్నూ; అవనిపైన్‌= 
భూమిపై; కూలినన్‌= (క్రిందకు పడినా; వనధులు= సముద్రాలు; ఎల్లన్‌= అన్నియును; ఇంకినన్‌= ఎండిపోయినా; వసుమతి= 
భూమి; (వ్రస్సినన్‌= (బ్రద్దలు అయినా; చంద్ర, దిన+ఈశ్వరులు= చంద్రుడున్నూ, సూర్యుడున్నూ; అన్యోన్య, విపుల, తేజంబులు= 
ఒకరికొకరికి సంబంధించి విస్తరించిన కాంతులు; వీడుపడినన్‌= (ప్రసరించటం మానినప్పటికి; ఏన్‌= నేను; ఏల= ఎందుకు; 
ఎడలోనన్‌= హృదయంలో; అన్యునిన్‌= ఇతరుని; కామింతున్‌?= కోరుతాను?; కరిణి= ఆడుఏనుగు; ఏనాంటన్‌= ఎక్కడైనా, 
ఎప్పుడైనా; సూకరమున్‌= పందిని; కలయున్‌= కూడునా?; మహిత, కమల, మధుర, మధు, రస+ఆస్వాదన, పర, వశ+ఆత్మ+ఐన= 
గొప్ప తమ్మిపువ్వులలోని తియ్యనైన తేనెద్రవాన్ని (క్రోలుతూ తనను తాను ఒడలు మరచి ఆనందించే; ్రమరకాంత= 
తుమ్మెద పడుచు; రిత్తబుద్దిన్‌= మతిచెడి; అకట!= అయ్యో; రేగు+పువ్వుల రసంబు= రేగుపూలలోని ద్రవాన్ని; ఎట్టు= 
ఏరీతిగా; ఆనున్‌?= ఆస్వాదిస్తుంది?; బేలవు+ఐతి(వి)+కాక= నీవు అవివేకివి అయినావు సుమా! 


తాత్సర్యం: రావణుడిమాటలు ఆలకించి విదేహ రాజకుమారి అయిన పీత ఆతడితో ఇట్లా బదులు పలికింది. 
'ఓరావణా! నీవు అవివేకివని తేలింది. నీపలుకులు ఎంతమా(త్రం ఉచితాలు కావు సుమా! నేను ఎక్కడ? తులువ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1081 


వైన నీవు ఎక్కడ? తారతమ్యం గుర్తించక నీవు నీ నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. సమస్తతారాగణంతో 
క్రాంతివలయంతోసహా ఆకాశం అంతా భూమిపై పడుగాక! భూమిఅంతా (బ్రద్దలైపోనీగాక! సముద్రాలు అన్నీ 
ఎండిపోనీగాక! సూర్యచంద్రులు కాంతివిహీనులై గతులు తప్పనీగాక, నేను పరపురుషుడిని మనసులో కోరనే, 
కోరను. ఆడుఏనుగు ఎన్నడును పందిని కలయగోరునా? తమ్మిపువ్వులలోని తియ్యతేనెను (గ్రోలి ఒడలు మరచి 
ఆనందించే ఆడుతుమ్మెద రేగుపువ్వులరసం ఆస్వాదించ కోరదు కదా! ఓరీ బుద్దిహీనుడా! జాగ్రత్త. నన్ను ఎన్నడు 
నీవు కాంక్షించరాదు”. 


విశేషం: (1) అలం: నిదర్శనం (2) నక్షత్రాలు అన్నా తారకలు అన్నా ఆకసంలో చుక్కలు అనియే అర్థం. 
నక్షత్రాలు-ఇరువదియేడు. అశ్విని, భరణి మున్నగునవి సూర్యుడిగతిలో (గ్రహాలగతులలో ఉన్నట్టివి. అనగా, కాంతివలయంలో 
ఉన్నట్టివి. ఇక-తారలు అసంఖ్యాకా లైన నక్షత్రాలు - కాంతివలయానికి బయట ఉండే చుక్కలు అని చెప్పవచ్చును. ఈ 
విధంగా పునరుక్తిదోషాన్ని పరిహరించటం సులువు. కవిహృదయాన్ని స్వీకరించటం సహృదయలక్షణం. 


రావణు(డు సీత నెత్తికొని లంకకు బోవుట (సం. 3-262-39) 


వ. అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్యు: డతిభయంకరంబుగా జంకించి యమ్మగువం 
బట్టికొని గగనంబున కెగసి లంకాపురాభిముఖుండై యరుగ6 దొడంగిన నయ్యింతి యెంతయుం దలరి 


యిట్లని విలాపంబు సేసె. 342 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= అని అంటూ; ఒయ్యన+ఒయ్యన= మెల్లగా మెల్లగా; తొలంగన్‌+చనినన్‌= దూరంగా పోగా; 
ఆ+దురాత్ము(డు= ఆ చెడ్డవాడు (ఆ రావణుడు); అతిభయంకరంబుగాన్‌= మిక్కిలి భీతికలిగేటట్టుగా; జంకించి= బెదరేటట్టుగా 
చేసి; ఆ+మగువన్‌= ఆమెను(ఆసీతను); పట్టికొని= (బలాత్కారంగా) పట్టుకొని; గగనంబునకున్‌= ఆకసానికి; ఎగసి=ఎగిరి; 
లంకాపుర+అభిముఖండు+ఐ= లంకానగరం వైపు మొగం కలవాడై; అరుగన్‌+తొడంగినన్‌= పోసాగగా; ఆ+ఇంతి= సీతాదేవి; 
ఎంతయున్‌= మిక్కుటంగా; తలరి= ఆవేదనచెంది; ఇట్టు+అని, ఈ విధంగా పలుకుతూ; విలాపంబు+చేసెన్‌= ఆ(క్రోశించింది. 


తాత్సర్యం: ఆ విధంగా రావణుడిని అధిక్షేపిస్తూ సీతాదేవి అతడికి దూరంగా మెలమెల్లగా తొలగిపో సాగింది. 
అంతట రావణుడు ఆమెను బెదిరించి భయంకరంగా ఆమెను పట్టుకొని ఆకసానికి ఎగిరి లంకాపట్టణం వైపు 
పోసాగాడు. అప్పుడు సీతాదేవి మిక్కుటమైన ఆవేదనతో ఈ రీతిగా ఆ(క్రోశించింది. 


ఉ. 'దేవతలార! యో ధరణిదేవతలార! జగత్రయోన్నతుం 
డై వెలుగొందు రామునికులాంగన జానకి నేను; నన్ను మో 
హావిలు( డొక్క రక్కసు6 డనర్గకుందై కొనిపోయెడుం; గృపం 
గావరె! పుణ్యమున్‌ యశము. గైకొనరే! యిదె మీకు మొక్కెదన్‌'. 343 


ప్రతిపదార్థం: దేవతలార!= ఓవేల్పులారా! ఓధరణి, దేవతలార!= ఓపుడమివేల్పులారా- ఓబ్రాహ్మణులారా!; జగత్‌+ (త్రయ+ 
ఉన్నతుండు+ఐ= మూడులోకాలలో గొప్పవాడై; వెలుగొందు= ప్రకాశించే; రామునికుల+అంగనన్‌= శ్రీరాముడిభార్యను; 
ఏను= నేను; జానకిన్‌= జనకరాజుకూతురను - సీతను; నన్నున్‌= నన్ను; మోహ+ఆవిలుండు= కామంచేత కలగినవాడు; 
ఒక్క రక్కసుండు= ఒక రాక్షసుడు; అనర్గళు(డు+ఐ= అడ్డు లేనివాడై, స్వేచ్చతో కూడినవాడై; కొనిపోయెడున్‌= బలాత్కారంగా 


సలం శ్రీమదాంధ్ర మహాభారతము 


తీసికొనిపోతున్నాడు; కృపన్‌= దయతో; కావరె= కాపాడరా? (కాపాడండి); పుణ్యమున్‌= సుకృతాన్ని; యశమున్‌= కీర్తిని; 


కైకొనరే= (గ్రహింపరా (దయచేసి నన్ను రక్షించి పుణ్యాన్ని కీర్తిని ఆర్జించండి); ఇదె= ఇదుగో; మీకున్‌= మీకు; (మొక్కెదన్‌= 
నమస్కరిస్తున్నాను. 


తాత్సర్యం: ఓ వేల్పులారా! ఓ బ్రాహ్మణులారా! మూడులోకాలలోనూ గొప్పవాడై వెలుగొందే శ్రీరాముడిభార్యను 
నేను. జనకుడి కూతురిని సీతను. కాముకుడైన ఒకరాక్షసుడు నన్ను బలాత్కారంగా పట్టుకొని ఈ విధంగా తీసికొని 
పోతున్నాడు చూడండి. ఇతడిని అడ్డగించేవారు లేరా? దయచేసి నన్ను కాపాడండి. దీనురాల నయిన నన్ను రక్షిస్తే 
మీకు పుణ్యం, కీర్తి లభిస్తాయి. ఇదుగో మీకు నమస్కరిస్తున్నాను. 


క. అని యేడ్వంగం దద్వచనము | లనఘుండు గిరిగహ్వరాంతరాలయగతుందడై 
విని యరుణసుతుండు తేజో | ఘనుండు జటాయు వను పక్షి కారుణ్యమునన్‌. 344 


ప్రతిపదార్థం: అని+ఏడ్వంగన్‌= అని (సీతాదేవి) విలపించగా; తత్‌+వచనములు= ఆ సీతయొక్క మాటలు; అనఘుండు= 
పాపంలేనివాడు, పుణ్యాత్ముడు; గిరి, గహ్యర+అంతర+ఆలయ, గతుండు+ఐ= కొండగుహలోపల నున్న ఆవాసంలో ఉన్నవాడై; 
తేజస్‌+ఘనుండు= దేదీప్యమాన మైన కాంతితో శోభిల్లే గొప్పవాడు; అరుణ, సుతుండు= అరుణుడికొడుకు; జటాయువు+ అనుపక్షి= 
జటాయువు అనే పేరుగల పెద్ద(గ్రద్ద; విని= ఆలకించి; కారుణ్యమునన్‌= జాలితో. 


తాత్సర్యం: ఆవిధంగా సీతాదేవి బిగ్గరగా ఆ(క్రోశించటం విని, అరుణుడికొడుకు అయిన జటాయువు అనే 
పక్షిరాజు- పుణ్యాత్ముడు, దేదీప్యమాన మైన కాంతితో ్రకాశించేవాడు, కొండగుహ లోపల నివసించేవాడు జాలితో. 


క. ఎఅకలు గల కులశైలము । తెటి(గు మెయిన్‌ రయము మెజయ దివికి నెగసి బె 
టుఖుము జలధరముక్రియ ను । కృణఖి భువనం బెల్ల నద్రువ నార్గుచు( గడిమిన్‌. 345 


ప్రతిపదార్థం: ఎజకలు+కల= రెక్కలుకల; కులశైలము, తెజంగు మెయిన్‌= కులపర్వతంవలె; రయము= వేగం; మెజయన్‌= 
ప్రకాశించగా; దివికిన్‌= ఆకసానికి; ఎగసి= ఎగిరి; బెట్టు+ఉణుము= మిక్కుటంగా గర్జన చేస్తూ; జలధరము[క్రియన్‌= మేఘంవలె; 
ఉక్కు+అటి= బలంచెడి; భువనంబు+ఎల్లన్‌= జగము అంతయును; అద్రువన్‌= అదరగా; ఆర్చుచున్‌= అరచుచు; కడిమిన్‌= 
శౌర్యంతో. 


తాత్సర్యం: రెక్కలు గల కులపర్వతంవలె వేగంగా వెడలివచ్చి ఆకసానికి ఎగిరి వేఘంవలె గర్జిస్తూ, మిక్కుటమైన 
పౌరుషం ప్రకాశించేటట్టుగా, జగత్తంతా అదరేటట్టుగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: (అలం: ఉపమ. (2) కులపర్వతాలు ఏడు. అవి భూమిని భరించేవి అని సనాతనసంప్రదాయం. 1. మహేంద్రం, 
2. మలయం, 3. శుక్తిమంతం, 4. గంధమాదనం, 5. వింధ్యం, 6. పారియా(త్రం, 7. సహ్యం. (3) అదద్రువ- ॥ నగణం; 
ఇచట అ- గురువు కాదు; 'అి తేల్చి పలకాలి. (4) జటాయువు- ఎజకలు గల కులపర్వతంవలె వినువీథికి ఎగసినట్టు వానే, 
వర్షన. పర్వతానికి రెక్కలు ఉండవు. ఇక- కులపర్వతం రెక్కలు గలిగితే ఎట్టుంటుందో అట్లాఉన్నది జటాయువు- అని వర్లన. 


ఉ. “ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికి. బట్టినాండ? వం 
భోరుహనేత్ర విడ్వు; మెట వోయిన( బ్రాణము. గొందు నింక; ను 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1083 


గ్రారివిభేదివిక్రము జటాయు నెటుంగవె?” యంచు దర్పదు 
ర్వారు(డు వీ(క( దాశె సురవర్గవిఘాతకు నద్దశాననున్‌. 346 


ప్రతిపదార్థం: ఓరిదురాత్మ!= ఓరి దుష్టుడా (రావణా!); ఈ అబలన్‌= ఈ వనితను, బలంలేని ఆడుదానిని (సీతను); 
ఓడక= జంకక; ఏటికిన్‌= ఎందుకు; పట్టినాండవు= అపహరించావు; అంభోరుహనేత్రన్‌- అంభస్‌+రుహ, నేత్రన్‌= పద్మాలవంటి 
కన్నులు కలదానిని (ఈవనితను); విడ్వుము= విడువుము; ఎట+పోయినన్‌= నీవు ఎటు వెళ్ళినను; (ప్రాణమున్‌+కొందున్‌= 
(నీ) అసువులను గైకొంటాను, నిన్నుచంపుతాను; ఇంకన్‌= ఇంతవరకును; ఉ(గ్ర+అరి, విభేది, విక్రమున్‌= భయంకరు లైన 
శత్రువులను సంహరించే పరాక్రమం కలవాడిని; జటాయువున్‌= జటాయువును; ఎజుంగవె= తెలియవా; అంచున్‌= అని 
పలుకుతూ; దర్చ+దుర్వారుండు= గర్వంచేత వారించ నలవి కానివాడు; ఆ+దశ+ఆననున్‌= ఆ పదితలలు కల రావణుడిని; 
సుర, వర్గవిఘాతకున్‌= వేల్పుల సముదాయానికి మిక్కుటమైన హాని కలిగించేవాడిని రావణుడిని; వీ(కన్‌= ఉత్సాహంతో; 
తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: ఓరీ, దుష్టుడా! ఈ ఆడుదానిని ఎందుకు చెరబట్టావురా? పద్మాలవంటి కన్నులు గల ఈమెను 
విడిచిపెట్టుము; నీవు నన్ను తప్పించుకొని పారిపోలేవు. నీవు ఎటుపోయినా నేను నిన్ను పట్టుకొని సంహరిస్తాను. 
భయంకరమైన శత్రువర్గాన్ని చీల్చిచెండాడే పరా(క్రమంగల జటాయువును నేను; నన్ను నీవు ఎరుగవా” అంటూ 
దర్సంతో చేరి వేలుపులకు హాని కలిగించే ఆ రావణుడిని ఉత్సాహంతో ఎదుర్కొన్నాడు. 


మ. ఘనపక్షాహతులం బ్రకాండపరిఘాఘాతంబులం దీవ్రశా 
తనఖోచ్చేదములం బ్రదీప్తశరవేధక్రీడలం గ్రూరచం 
చునిపాతంబుల( బ్రౌధకుంతముఖవిస్పోటంబులం దత్చగేం 
ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్పూర్తి నొప్పెం గడున్‌. 347 


ప్రతిపదార్థం: ఘన, పక్ష+ఆహతులన్‌= గొప్పవైన రెక్కలదెబ్బలచేతను; (ప్రకాండపరిఘ+ఆఘాతములన్‌= నిడివి అయిన 
ఇనుపకట్ట్ల గుదియలతో కొట్టటంచేతను; తీవ్ర, శాత, నఖ+ఉత్‌+ఛేదములన్‌= గాఢమైన వాడిఅయిన గోళ్ళతో రక్కుటలచేతను; 
ప్రదీప్త, శరవేధ(క్రీడలన్‌= వాడియెన బాణాలచేత బాధించటం అనే ఆటలచేతను; (క్రూరచంచునిపాతంబులన్‌= కఠినమైన 
ముక్కుతో పొడవటంచేతను; (ప్రొఢ, కుంత, ముఖవిస్ఫోటంబులన్‌= ముదురు మొనగలిగిన ఈటెపోటులచేతను; తత్‌, 
ఖగ+ఇం(ద్ర, నిశాట+ఇంద్రుల, పోరు= ఆ పక్షిరాజు (జటాయువు) రాక్షసరాజు (రావణుడు) ల యుద్దం; సాధన, సమత్వ, 
స్పూర్తిన్‌= పరికరాల యొక్క సమానత్వం అగుపించటంలో; కడున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= శోభిల్లింది. 


తాత్పర్యం: పక్షులలో శ్రేష్టుడు అయిన జటాయువుకూ నిశాచరులలో శ్రేష్టుడు అయిన రావణాసురుడికీ జరిగిన 
భయంకరమైన యుద్దంలో సాధనసమత్యం (ప్రయోగించిన పరికరాలలో సామ్యం) గోచరించింది. పక్షీంద్రుడు 
తనరెక్కలతో కొట్టాడు. రాక్షసేంద్రుడు ఇనుపకట్ల గుదియలు ప్రయోగించాడు. జటాయువు వాడియెన గోళ్లతో 
రక్కినాడు. రావణుడు వాడి అయిన బాణాలను ఉపయోగించాడు. పక్షి వెరపుగొలిపే ముక్కుతో చీరినాడు. రక్కసుడు 
నిడివిగల ఈటెను విసిరాడు. 


చ. పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత 
స్పుటితశరీరు(డై బహుళశోణితధారలు మేన గ్రమ్మంగాం 


1084 శ్రీమదాంధ్ర మహాభారతము 


దటసముపాంతనిర్గళితధాతురసారుణసాంద్రనిర్భ రో 
తృటకులశైలలీల దశకంఠుండు నిల్జై నకుంరితస్టితిన్‌. 348 


ప్రతిపదార్థం: దశకంఠు(డు= పదికంఠాలు కల రావణుడు; పటు, తర, పక్షి, పక్ష, ముఖ, పాద, నఖ, (ప్ర, వి, ఘాత, ఖండిత, 
స్ఫుటిత, శరీరుండు+ఐ= మిక్కుటంగా పక్షియొక్కరెక్కలవలన, ముక్కువలన, పాదాలవలన, గోళ్ళవలన తగిన దెబ్బలుగలిగి 
బాగుగా నరుకబడి చిట్లిన దేహం కలవాడై; బహుళ, శోణితధారలు= సెక్కు నెత్తురుచారలు; మేనన్‌= దేహంలో, (క్రమ్మగాన్‌= 
ఆవరించగా; తట, సముపాంత, నిర్లళిత, ధాతు, రస+అరుణ, సాంద్ర, నిర్హ ర+ఉత్కట, కులశైల, లీలన్‌= గట్టు సమీపంలో 
వెలికిజారిన మణిశిలలచేత ఎ(ర్రనై దట్టమైన సెలయేళ్ళతో విరివిఅయిన కులపర్వతంవలె; అకుంఠిత, స్టితిన్‌= మొక్కవోని 
ధైర్యంతో; నిల్చెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: జటాయువుచేత మార్కొనబడిన రావణుడు కులపర్వతంవలె శోభిల్దాడు. జటాయువు తనరెక్కలచే, 
ముక్కుచే, పాదాలచే, గోళ్లచే, గీరి రావణుడిశరీరంనుండి నెత్తురు కారేటట్టు చేశాడు. తీరసమీపాన గల 
గైరికాదిధాతువులతో కలిసి ఎర్రబడిన నీళ్ళతో (ప్రవహించే సెలయేళ్ళతో గూడిన కులపర్వతంవలె శోభిల్లుతూ 
రావణుడు ధీరుడై జటాయువును ఎదుర్కొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. పూర్ణోపమ. 
వ. తదనంతరంబ. 349 
తాత్సర్యం: అటు పిమ్మట. 
క. తెటిపి గని దానవేశ్వరు(। డుఅక కృపాణమున నాఖగోత్తము నెటికల్‌ 

నటికిన( గూలె నతం డిల । నటివటిలై పవనహతమహాభ్రమ పోలెన్‌. 350 
ప్రతిపదార్థం: తెజపి+కని= (పోరులో) కొంతవిరామాన్ని గమనించి; దానవ+ఈశ్వరుండు= రాక్షస ప్రభువు; ఉజక= లెక్కచేయక 
కృపాణమునన్‌= కత్తితో; ఆ ఖగ+ఉత్తము+ఎణకల్‌= ఆ పక్షీంద్రుడిరెక్కలు; నజకినన్‌= ఖండించగా; అతండు= ఆతడు 


(జటాయువు); పవనహతమహా+అ(భ్రము+అ, పోలెన్‌= గాలిచేత కొట్టబడిన పెద్దమేఘంవలె; అణవజలు+ఐ= తుత్తునియలు 
అయి; ఇలన్‌= భూమిపై; కూలెన్‌= పడిపోయాడు. 


తాత్సర్యం: ఆ పోరాటంలో కొంత విరామాన్ని గమనించి, రాక్షసప్రభువు రావణుడు తన కత్తిని ఎత్తి సులువుగా 
ఆ పక్షిరాజు అయిన జటాయువుయొక్క రెక్కలను తుత్తునియలుగా ఖండించాడు. అప్పుడు ఆ జటాయువు 
గాలిచేత కొట్టబడిన గొప్పమేఘంవలె ముక్కలుముక్కలుగా చెదరి పడ్డాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు జటాయువుం గూల్లి రావణుం డధికరయంబున నరుగునెడ జానకి తనకు దిక్కెవ్వరు లేమిం జేసి 
నిరాశయై యొక్కశైలశృంగంబునందుC గొందటు వానరులు మెలంగుచున్నంగని, తన కట్టిన పుట్టంబుకొంగు 
సించి భూషణంబులు ముడిచి తతదేశంబున వైచెం; బంక్తివదనుండును లంకాపురంబునకుం జని యం 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1085 


దశోకవనమధ్యంబున నాసుమధ్య నునిచి, తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె; నిట 

రాఘవుండు మాయామృగంబు వధియించి మగుడం జనుదెంచువాండు దన కెదురుగా వచ్చు లక్ష్మ్యణుం గని 

“రాక్షస గోచరం బైన వనంబున జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి* తని పలుకుటయు, 

సుమిత్రానందనుండు ధాత్రీతనయ తన్ను నవమానించి పలికిన తెటింగు సెప్పిన. 351 
ప్రతిపదార్థం: ఇట్లు= ఈరీతిగా; జటాయువున్‌+కూల్చి= జటాయువును సంహరించి; రావణుండు= రావణుడు; అధిక, 
రయంబునన్‌= మిక్కుటమైన వేగంతో; అరుగు+ఎడన్‌= వెడలుతున్నప్పుడు; జానకి= జనకుడికూతురు- సీత; తనకున్‌, 
దిక్కు= తనకు సాయం; ఎవ్వరున్‌= ఎవరును; లేమిన్‌+చేసి= లేకపోవటంచేత; నిరాశ+ఐ= ఆస లేనిది అయి; ఒక్క 
శైలశృంగంబునందున్‌= ఒక పర్వతంయొక్క కొనభాగంలో; కొందణు వానరులు= కొన్ని కోతులు; మెలంగుచున్నన్‌= 
సంచరిస్తూ ఉండటం; కని= చూచి; తనకట్టిన పుట్టంబు= తాను ధరించిన చీర; కొంగు+చించి= చివరిభాగం చింపి; 
భూషణంబులు= ఆభరణాలు; ముడిచి= కట్టకట్టి; తత్‌+ప్రదేశంబునన్‌= ఆ స్థలంలో; వైచెన్‌= పడవేసింది; పంక్తివదనుండును= 
పదితలలుకలవాడును- రావణుడును; లంకాపురంబునకున్‌= లంకాపట్టణానికి; చని= వెళ్లి; అందున్‌= (ఆలంకాపురంలో); 
అశోకవన మధ్యంబునన్‌= అశోకవృక్షాలతో నిండిన ఉద్యానవనంలో; ఆ సుమధ్యన్‌= అందమైన నడుము కలదానిని- సీతను; 
ఉనిచి= ఉంచి; తదీయరక్షణ+అర్థంబు= ఆమెనుకాపాడటం కొరకై; రాక్షసీ, నివహంబున్‌= ఆడురక్కసి గుంపులను; నియోగించెన్‌= 
ఏర్పాటు చేశాడు; ఇట= ఇక్కడ (ఈకథలో ఇచట అంటే దండకారణ్యంలో పర్లశాలదరిని); రాఘవుండు= శ్రీరాముడు; 
మాయా, మృగంబు= మాయలేడిని; వధియించి= సంహరించి; మగుడన్‌+చనుదెంచువాండు= తిరిగి (ఆశ్రమానికి) వచ్చేవాడు; 
తనకున్‌+ఎదురుగాన్‌ వచ్చు= తనకు ఎదురుగా అరుగుదెంచే; లక్ష్మణున్‌+కని= లక్ష్మణుడిని చూచి; రాక్షస, గోచరంబు+అయిన= 
రక్కసులు నివసించేదైన; వనంబునన్‌= అడవిలో; జానకిన్‌= సీతను; ఒంటి+ఉనిచి= ఒంటరిగా విడిచిపెట్టి; వచ్చి= అరుగుదెంచి; 
తప్పు+చేసితి(వి)= దోషం చేశావు; అని పలుకుటయున్‌= అని (రాముడు) చెప్తుటయు; సుమిత్రా, నందనుండు= 
సుమి(త్రకొడుకు- లక్ష్మణుడు; ధాత్రీతనయ= భూదేవి కూతురు- సీత; తన్నున్‌= తనను (లక్ష్మణుడిని); అవమానించి= 
అగౌరవం చేసి; పలికిన తెణంగు= మాటాడినతీరు; చెప్పినన్‌= వచించగా. 


తాత్సర్యం: ఈవిధంగా జటాయువును సంహరించి రావణుడు మిక్కిలివేగంతో పోతూ ఉండగా, సీత తనకు ఇంక 
సాయం చేసేవారు ఎవరున్నూ లేరని నిరాశపడి, ఒక కొండశిఖరంపై కొంతమంది వానరులు విహరిస్తూ ఉండటం 
చూచి, ఆ శిఖరంమీద పడేటట్టుగా తన ఆభరణాలను చీరచెంగు చించి మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను 
గైకొని లంకాపురానికి చేరి అందుగల అశోకవనంలో ఆమెను ఉంచాడు. ఆమెను సంరక్షించటానికై రాక్షస స్త్రీలను 
కొంతమందిని నియమించాడు. ఇట దండకారణ్యంలో శ్రీరాముడు మారీచుడిని సంహరించిన పిదప తమ పర్లశాలకు 
వెళ్లుతున్నాడు. మార్గమధ్యంలో లక్ష్మణుడు ఎదురువచ్చాడు. అప్పుడు శ్రీరాముడు- 'రాక్షసులు నిండిఉండే 
దండకారణ్యంలో సీతను ఒంటరిగా విడిచిపెట్టి రావటం తప్పు సుమీ” అని హెచ్చరించాడు. లక్ష్మణుడు సీత తనను 
నిందించిన తీరు శ్రీరాముడికి చెప్పాడు. శ్రీరాముడి హృదయంలో ఆందోళన అధికమయింది. 
మధురాక్కర 

కనకమృగ మట్లు దను దవ్వుగా( ద్రిప్పి తెచ్చుటకు, 

వనజముఖీ నేకతమ శూన్యవనమునయం దునిచి 

వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన 

ననఘు' డెంతయు వగచుచు నరిగె నాశ్రమమునకు. 352 


సాం శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కనక, మృగము= బంగారులేడి; అట్టు= ఆరీతిగా; తనున్‌= తనను (శ్రీరాముడిని); దవ్వుగాన్‌= దూరంగా; 
త్రిపి= సంచరింపజేసి; తెచ్చుటకున్‌= తీసికొని రావటానికిన్నీ; వనజముఖిన్‌= పద్మంవంటి ముఖం కలదానిని- సీతను; 
ఏకతము+అ= ఒంటరిగా; శూన్యవనమునందున్‌= ఎవరున్నూ లేని (నరసంచారం లేని) అడవిలో; ఉనిచి= ఉంచి; వెనుకన్‌= 
(తాను వెళ్లిన మార్గం) వెంబడి; వచ్చిన= అరుదెంచిన; విధమునకున్‌= తీరుకు; మదిలోనన్‌= చిత్తంలో; అనఘుండు= 
పాపరహితుడు- శ్రీరాముడు; వగచుచున్‌= విచారిస్తూ; ఆ(శ్రమమునకున్‌= తాను నివసించే తోటవిడిదికి, పర్లశాలకు; అరిగెన్‌= 


వెళ్ళాడు. 


తాత్సర్యం: బంగరులేడి తనను అడవిలో దవుదవ్వులకు కొనిపోయినందుకూ, పద్మంవంటిముఖంగల సీతను 
ఒంటరిగా నరసంచారం లేని ఆ అడవిలో విడిచిపెట్టి తన వద్దకు సోదరుడు లక్ష్మణుడు వచ్చినందుకూ అంతరంగంలో 
చింతిల్లుతూ పుణ్యాత్ముడైన శ్రీరాముడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. 


నిశేషం: మధురాక్కర పాదంలో వరుసగా 1 సూర్యగణం 3 ఇంద్రగణాలు, 1 చంద్రగణం ఉంటాయి. నాల్గవ గణం మొదటి 
అక్షరం యతి. ప్రాస నియమం ఉన్నది. 


వ. అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె సీతావిీహీనంబయి యున్న పర్ణగృహంబుం గనుంగొని 
రాఘవుండు మూర్తితుండై, లక్ష్మణ ప్రయత్నంబున. గొండొకవడికి( దెలివొందె; నంత నయ్యన్నయుం 
దమ్ముండును దతదేశంబులయందు సుందరిం దడవుచుం జనువారు ముందట. 353 


ప్రతిపదార్థం: అట్టు+చని= ఆ విధంగా నడచి; చేతనా, రహితంబు+ఐన= కదలిక మెదలిక లేనట్టి (అసువులు పాసిన); 
శరీరంబునున్‌+పోలెన్‌= దేహంవలె; సీతా విహీనంబు+అయి+ఉన్న= సీత లేనిది అయిఉన్న; పర్లగృహంబున్‌= ఆకులతో 
నిర్మించిన ఇంటిని; కనుంగొని= చూచి; రాఘవుండు= రఘువంశంలో పుట్టినవాడైన రాముడు; మూర్చితుండు+ఐ= 
స్పృహ కోలుపోయినవాడు అయి; లక్ష్మణప్రయత్నంబునన్‌= లక్ష్మణుడు చేసిన కృషివలన; కొండొక వడికిన్‌= కొంతసేపటికి; 
తెలివి+ఒందెన్‌= తేరుకొన్నాడు; అంతన్‌= అటుమీద; ఆ+అన్నయున్‌, తమ్ముండును= ఆ అ(గ్రజుడును, లక్ష్మణుడును; 
తత్‌+(ప్రదేశంబుల+అందున్‌= ఆయాచోటులలో; సుందరిన్‌= సౌందర్యవతిని- సీతను; తడవుచున్‌= వెదకుతూ; చనువారు= 
వెళ్ళేవారు; ముందటన్‌= ఎదుట. 


తాత్సర్యం: రామలక్ష్మణులు ఆ విధంగా ఆందోళన చెందుతూ నడిచి సీత లేని పర్ణశాలను ప్రాణం లేని దేహంవలె 
నున్నదానిని చూచారు. రాముడు ఆ శూన్యపర్లకుటీరాన్ని కాంచి మూర్చిల్లాడు. లక్ష్మణుడు శీతలోపచారాలు చేయగా 
కొంతతడవుకు శ్రీరాముడు తేరుకొన్నాడు. అంతట ఆ అన్నదమ్ములు ఇరువురును ఆయా ప్రదేశాలలో సీతాదేవిని 
వెదకుకొంటూ వెళ్ళుతున్నారు. పరురదటః 


విశేషం: అలం: ఉపమ. 


తే. కులిశపాతభంగుర మైన కులనగంబు । కరణి. బడియున్న గృధ్రంబు( గాంచి బుద్ది 
నదియు రాక్షసమాయయ నని తలంచి | యేయ సమకట్టుటయు విహగేంద్రు. డెటింగి. 354 


ప్రతిపదార్థం: కులిశపాతభంగురము+ఐన= వజ్రం (దెబ్బ) పడటంచేత పగిలినది అయిన; కుల, నగంబు= కులపర్వతం; 
కరణిన్‌= వలె; పడి+ఉన్న= నేలపై కూలి ఉన్న; గృధ్రంబున్‌= గద్దను; కాంచి= చూచి; బుద్దిన్‌= చిత్తంలో; అదియున్‌= (ఆ 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1087 


గద్దయును); రాక్షసమాయ+బౌన్‌+అని= రక్కసుల మోసమే అని; తలంచి= భావించి; ఏయన్‌= బాణంతో కొట్టటానికి; 
సమకట్టుటయున్‌= పూనుకోగా; విహగ+ఇం(ద్రుడు= పక్షులలో ్రేష్టుడు- జటాయువు; ఎజింగి= తెలిసికొని. 


తాత్సర్యం: వజ్రాయుధం యొక్క దెబ్బతో కుప్పకూలిన కులపర్వతంవలె నేలపై పడిఉన్న గొప్పగద్దను చూచి 
అదికూడా రక్కసులు కల్పించిన మోసంగా భావించి, రామలక్ష్మణులు బాణాలను 'ప్రయోగించటానికి ఉద్యుక్తులైనారు. 
అంతట ఆసంగతి (గ్రహించి వారలతో ఆ జటాయువు ఇట్లా పలికాడు. 


విశేషం: (1) అలం: ఉపమ (2) పురాణకథ : పూర్వకాలంలో పర్వతాలు రెక్కలు కలిగి విహరిస్తూ ఉండేవట. అవి ఎక్కడ 
వాలితే అక్కడ జనపదాలు, పొలాలు, అడవులు నాశనమౌతూ ఉండటంవలన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో సంధించి 
ఆ కొండల రెక్కలను ఖండించాడు. 


క. 'పీయయ్యలార! యేను జ। టాయు వనంబరంగు పక్షి నరుణతనయు(డన్‌ 
మీయయ్య దశరథక్షితి | నాయకునకు( బ్రియసఖుండి నావుడు వారల్‌. 355 


ప్రతిపదార్థం: ఓ+అయ్యలార!= ఓ ఆర్యులారా- ఓరామలక్ష్మణులారా!; ఏను= నేను; జటాయువు+అనన్‌+పర(గు= జటాయువు 
అనే పేర పిలువబడే; పక్షిన్‌= పక్షిని; అరుణతనయు(డన్‌= అరుణుడి పుత్రుడను; మీ+అయ్య= మీతండడ్రి; దశరథ, క్షితి, 
నాయకునకున్‌= దశరథమహారాజుకు; (ప్రియసఖుండన్‌= ఇష్టుడ నయిన మిత్రుడను; నావుడున్‌= అనవుడు, అని చెప్పగా; 
వారల్‌= వారు, శ్రీరామలక్ష్మణులు. 


తాత్పర్యం: 'ఓ ఆర్యులారా! శ్రీరామలక్ష్మణులారా! నేను జటాయువు అనే పక్షిని. అరుణుడి కుమారుడను. మీ 
తండ్రి దశరథమహారాజుకు మిషత్రుడను” అని చెప్పాడు. అంతట శ్రీరామలక్ష్మణులు. 


విశేషం: అరుణుడు= అనూరుడు- సూర్యుడి సారథి, గరుత్మంతుడి అన్న. 


వ. డాయ నరుగుదెంచుటయు నతండు వారితో రావణుండు వైదేహిం గొనిపోవుటయు(, దదర్భంబై తాను 
నద్దనుజుం దొడరి పెనంగుటయుం జెప్పి, యావల రావణుం డరిగినదెస నెటింగించి విగతజీవుం డయ్యె; 
నయ్యిరువురు నప్పులు(గుటేనికి నతిగౌరవంబున నగ్నిసంస్కారాదికరణీయంబులు నిజజనక నిర్విశేషంబుగా 
నాచరించి దక్షిణాభిముఖులై చని చని. 356 


ప్రతిపదార్థం: డాయన్‌+అరుగుదెంచుటయున్‌= సమీపంగా రావటమున్నూ; అతండు= అతడు (ఆ జటాయువు); వారితోన్‌= 
రామలక్ష్మణులతో; రావణుండు; వైదేహిన్‌= సీతను (విదేహరాజు కూతురును); కొనిపోవుటయున్‌= తీసికొని వెళ్ళటమున్నూ; 
తత్‌+అర్థంబు+ఐ= అందుకొరకై; తాను= తాను (జటాయువు); ఆ+దనుజున్‌= ఆ రాక్షసుడిని (రావణుడిని); తొడరి= 
పూని; పెనంగుటయున్‌= పోరాడటమున్నూ; చెప్పి= వచించి; ఆవలన్‌= ఆ పిదప; రావణుండు; అరిగిన= వెళ్ళిన; దెసన్‌= 
దిక్కును; ఎతీంగించి= తెలిపి; వి,గత, జీవుండు+అయ్యెన్‌= పోయిన జీవం కలవాడు అయ్యాడు, మరణించాడు; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరు- రామలక్ష్మణులు; ఆ+పులుగుటేనికిన్‌= ఆ పక్షిరాజుకు (జటాయువుకు); అతి, గౌరవంబునన్‌= గొప్పభక్తితో; 
అగ్నిసంస్కార+ఆది, కరణీయంబులు= దహనం చేయటం మున్నగు (దినవార) క్రియలు: నిజ, జనక, నిర్విశేషంబుగాన్‌= 
తమయొక్క తండ్రితో సమానంగా; ఆచరించి= చేసి; దక్షిణ+అభిముఖులు+ఐ= దక్షిణదిక్కుగా మొగాలు కలవారై; చని, 
చని= వెళ్ళి వెళ్ళి. 


iiss శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రామలక్ష్మణులు జటాయువును సమీపించి నిలిచారు. అంతట ఆ పక్షిరాజు వారితో రావణుడు సీతను 
కొనిపోవటాన్నీ, తాను ఆ అత్యాచారాన్ని ఎదుర్కొని పోరాడి రెక్కలు కోల్పోయి నేలగూలటాన్నీ వివరించి చెప్పి, 
మరణించాడు. అంతట రామలక్ష్మణులు ఇరువురు తమ తం(డ్రితో సమానంగా భావించి జటాయువుకు 
అగ్నిసంస్కారాలు చేసి అంత్యక్రియలు నిర్వర్తించారు. జటాయువువలన రావణుడు దక్షిణదిక్కుకు పోయాడని 
తెలిసికొని తాముకూడ దక్షిణదిశగా పయనంచేయసాగారు. 


ఉ. ఉరమునయందు. గన్నులు బృథూదరదేశమునందు నోరు. బ్ర 
స్పురితభుజద్వయంబు. గులభూమిధరోన్నతభావముం గరం 
బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ 
స్మరు6 డగుచున్నవాని. బటుసత్తుుం గబంధునిం గాంచి రచ్చటన్‌. 357 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ (ప్రదేశంలో; ఉరమునయందున్‌= వక్షంలో; కన్నులున్‌; పృథు+ఉదరదేశమునందున్‌= విస్తార మైన 
కడుపు ఉన్న చోటులో; నోరున్‌= నోరున్నూ; ప్రస్సురిత, భుజ, ద్వయంబున్‌= బాగా విస్తరించిన రెండు బాహువులున్నూ; 
కుల, భూమిధర+ఉన్నతభావమున్‌= కులపర్వతంవంటి జొన్నత్యాన్నీ; కరంబు= మిక్కిలి; ఉగ్రము+ఐన= భయంకర మైన; 
వికృత+ఆకృతితోడన్‌= వికారమయిన రూపంతో; అశేష సత్త ఘస్మరుండు= పెక్కుజంతువులను చంపి తినేవాడు; 
అగుచున్నవానిన్‌= అయినవాడిని; పటుసత్తున్‌= మిక్కుటమైన బలం కలవాడిని; కబంధునిన్‌= కబంధుడు అనేవాడిని; 
కాంచిరి= చూచారు. 


తాత్పర్యం: రామలక్ష్మణులు, అచట వికృతమైన రూపం గల కబంధుడిని చూచారు. ఆ కబంధుడికి కన్నులు 
వక్షంలో ఉన్నవి. పెద్దకడుపులో నోరు ఉన్నది. మిక్కిలి పొడవైన బాహువులతో కులపర్వతంవలె ఎత్తైన, మిగుల భీతిని 
గొల్పే వికార స్వరూపంతో ఉన్నాడు. అమిత బలంగల ఆ కబంధుడు పెక్కుజంతువులను చంపి పొట్టనింపుకొనే 
గొప్ప తిండిపోతు. 


ఆ. అక్కబంధు. డామిషార్దియై లక్ష్మణు( । బట్టికొనియె బాహుబల మెలర్వ; 
నతండు గడువిషణ్డుండై “యన్న! నను జూడు' | మనుచు రాము. జూచి యనియె మటియు. 358 


ప్రతిపదార్థం: బాహుబలము+ఎలర్చన్‌= చేతులశక్తి శోభిల్లేటట్టుగా; ఆ+కబంధుండు; ఆమిష+అర్థి+ఐ= మాంసాన్ని కోరినవాడై; 
లక్ష్మణున్‌+పట్టికొనియెన్‌= లక్ష్మణుడిని పట్టుకొన్నాడు; అతండు= లక్ష్మణుడు; కడున్‌= మిక్కిలి; విషణుడు+ఐ= విచారంతో 
కూడినవాడై; అన్న!= అ(గ్రజా, శ్రీరామా!; ననున్‌= నన్ను; చూడుము= అరయుము; అనుచున్‌= అంటూ; రామున్‌= 
రాముడిని; చూచి; మజీయున్‌= వెండియు; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఆ కబంధుండు మాంసాహారం కొరకై అన్వేషిస్తూ యాదృచ్చికంగా లక్ష్మణుడిని పట్టుకొన్నాడు. లక్ష్మణుడు 

కబంధుడి బాహుబంధాన్ని విడిపించుకొనలేకపోయాడు. కబంధుడి బలం అట్టిది! అంత లక్ష్మణుడు విషాదంతో 

నిండిన చిత్తం కలవాడై “అన్నా! శ్రీరామా! నన్ను చూడుము. నేను ఎట్టి దుఃస్టితిలో చిక్కానో!” అని చెప్పి, ఇంకా 
తు ర. లు రః 

ఇట్టా పలికాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1089 


శ్రీరాముడు కబంధు డను రాక్షసుం జంపుట (సం. 3-263-27) 


(ఈక 


'మహనీయసామ్రాజ్యమహిమ వాయుటయును, । బితృమరణంబు, నాభీలవిపిన 
భూముల గడుదుఃఖమున( జరించుటయు, వై । దేహి గోల్పడి వగ దిరుగుటయును, 
దుది( బోయి యే నిట్టు దొడరి యీ దానవు । వాత జిక్కుటయును వగవ నీకు 
బైపయిం బెక్కులాపద లయ్యె నక్కట! | ధరణీశ! నీవు నా ధరణిసుతయు( 


ఆ. గలసి పూజ్యరాజ్యగౌరవంబున వెలు€। గంగ నెలమి€ జూడ. గాన నైతి 
నేను దలంప నెట్టి హీనభాగ్యుండనో!' । యనుచు ననుజు. డార్తి నడలుటయును. 359 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= రాజా, శ్రీరామా!; మహనీయసా(మ్రాజ్యమహిమ= గొప్పదైనది, విస్తరించినది అయిన రాజ్యం 
యొక్క గౌరవం; పాయుటయును= వదలిపోవటమున్నూ; పితృ, మరణంబున్‌= తండ్రి చనిపోవటమున్నూ; ఆభీల, విపిన, 
భూములన్‌= భయంకరమైన అడవి (ప్రదేశాలలో; కడున్‌= మిక్కుటమైన; దుఃఖమునన్‌= ఆవేదనతో; చరించుటయున్‌= 
తిరుగుటయున్నూ; వైదేహిన్‌= సీతను; కోల్పడి= పోగొట్టుకొని; వగన్‌= దుఃఖంతో; తిరుగుటయును= సంచరించటమున్నూ; 
తుదిన్‌+పోయి= చిట్టచివరకు; ఏన్‌= నేను; ఇట్టు= ఈరీతిగా; తొడరి= కడగి; ఈదానవువాతన్‌= -ఈరాక్షసునినోటికి; 
చిక్కుటయును= వశం కావటమున్నూ; వగవన్‌= ఆలోచించగా; నీకున్‌= ఓరామా! నీకు; పై+పయిన్‌= ఒకదానిపై మరొకటి; 
పెక్కులు= అనేకాలైన; ఆపదలు+అయ్యెన్‌= కష్టాలు సంప్రాప్తాలయ్యాయి; అక్కట= అయ్యో! ఎంత దురవస్థ వాటిల్లింది; 
నీవున్‌= నీవును; ఆ ధరణిసుతయున్‌= భూమికి కూతురు అయిన సీతాదేవియున్నూ; కలసి= కూడి; పూజ్య, రాజ్య, 
గౌరవంబునన్‌= ఆరాధించదగిన రాజ్యమర్యాదలతో; వెలుగంగన్‌= ్రకాశించగా; ఎలమిన్‌= సంతోషంతో; చూడన్‌+కానన్‌+ఐతిన్‌= 
దర్శింపజాలకపోయాను; నేను= నేను; తల(పన్‌= యోచించగా; ఎట్టి= ఎటువంటి; హీనభాగ్యుండన్‌+ఓ= దురదృష్టవంతుడనో 
కదా; అనుచున్‌= అని అంటూ; అనుజుండు= తమ్ముడు (లక్ష్మణుడు); ఆర్తిన్‌= దుఃఖంతో; అడలుటయును= కలతచెందినవాడు 


కాగా, 


తాత్సర్యం: 'అ(గ్రజా, శ్రీరామా! నీకు ఆపదలపై ఆపదలు దాపురించాయి. భోగభాగ్యాలతో తులతూగే రాజ్యం 
తొలగిపోయింది. తండ్రిగారు మరణించారు. భయంకరమైన అడవులలో తిరుగాడవలసి వచ్చింది. చిట్టచివరకు 
దురదృష్టదశకు పరాకాష్ట్రగా- నేను ఈ రాక్షసుడికి చికాను. ఇక ఈతడు నన్ను తన పొట్టనపెట్టుకొంటాడు. 
అయ్యో! శ్రీరామచంద్రా! నీవును నీదేవియెన సీతాదేవియు పట్టాభిషేకం చేసికొని, రాజలాంఛనాలతో శోభిల్లే 
సుందరదృశ్యాన్ని కనులపండువుగా కాంచలేకపోయానుగదా! ఇక నావంటి దురదృష్టవంతుడు ఎవడైనా ఉన్నాడా? 
అంటూ లక్ష్మణుడు విచారంతో కలతచెందాడు. 


తే.  విగతసంభ్రము౯ డై రామవిభుండు గడంగి । “యన్న! లక్ష్మణ! యోడకు మన్న యేను 
గలుగ నీ కేల యాపద గలుగనేర్దు? ననుచు గ్రక్కున నిశితమహాసి వెటికి. 360 


ప్రతిపదార్థం: రామవిభుండు= రామరాజు; విగతసం[భ్రముండు+ఐ= పోయిన తత్తరపాటు కలవాడై, ధైర్యం కలవాడై; 
కడంగి= పూని; అన్న! లక్ష్మణ!= (ప్రేమపాత్రుడ వైన లక్ష్మణా! ఓడకుము+అన్న!= భయపడవద్దయ్యా!; ఏను= నేను; కలుగన్‌= 
ఉండగా; నీకున్‌= నీకు; ఆపద= కీడు; ఏల కలుగనేర్చున్‌= ఎందుకు ఏర్పడుతుంది; అనుచున్‌= అని అంటూ; (గ్రక్కునన్‌= 
వేగంగా; నిశిత, మహా+అసి= వాడి అయిన గొప్పకత్తిని; పెటికి= (ఒరనుండి) బయటకు లాగి. 


i000 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: శ్రీరాముడు ఎట్టి తత్తరపాటు చెందకుంండా ధీరుడై నిలిచి “ప్రియమైన తమ్ముడా! లక్ష్మణా! నేను 
ఉండగా నీకు ఎట్టి కీడు వాటిల్లదు' అంటూ ఒరనుండి గొప్పదైన తన కత్తిని తీశాడు. 


వ. ఆ రక్కసు డాచేయి( దునియ వేసిన లబ్బమోక్షణుండయి లక్ష్మణుండు ప్రకటసైంహికేయ దంప్లాయంత్ర 
విముక్తుండయిన తిగ్మభానుండునుంబోలె. బ్రదీప్తుండయి తీక్షకౌక్షేయకంబున( దదీయ దక్షిణబాహు 
ఖండనంబు సేసి పార్వద్వయంబు భేదించిన నాక్షణంబ కబంధుండు దివ్యరూపధరుం డగుటయుం గని 
రాఘవుండు విస్మితుందై. 361 


ప్రతిపదార్థం: ఆ, రక్కసు, డా, చేయిన్‌= ఆ రాక్షసుడియొక్క ఎడమచేతిని; తునియన్‌ట్రేసినన్‌= ఖండించగా; లబ్బమోక్షణుండు+ 
అయి= పొందిన విముక్తి కలవాడు అయి (విముక్తి పొందినవాడై); లక్ష్మణుండు= లక్ష్మణుడు; ప్రకట, సైంహికేయదంప్ర్టా, 
యంత్ర, విముక్తుండు+అయిన= తేటతెల్లంగా కనుపించిన రాహువుయొక్క కోరలు అనే మరనుండి విడిచిపెట్టబడిన; తిగ్మ, 
భానుండునున్‌+పోలెన్‌= తీక్షణమైన కిరణాలు కల సూర్యుడివలె; (ప్రదీప్తండు+అయి= వెలుగొంది; తీక్షణ+కౌక్షేయకంబునన్‌= 
వాడి అయిన కత్తిచేత; తదీయ, దక్షిణ, బాహు, ఖండనంబు+చేసి= ఆతడియొక్క (ఆ కబంధుడియొక్క) కుడిచేతిని నరికి; 
పార్ప్వద్వ్యయంబు= ప్రక్కలజంటను (కుడి ప్రక్కగా, ఎడమ॥(ప్రక్కగా ఉన్న ఉదరభాగాన్ని - అనగా చంకల (క్రింది భాగాలను); 
భేదించినన్‌= చీల్చగా; ఆ, క్షణంబు+అ= ఆ(త్రుటిలోనే (వెంటనే); కబంధుడు; దివ్య, రూప, ధరుండు+అగుటయున్‌= 
దేవతలకు సంబంధించిన ఆకారం కలవాడు కావటం; కని= చూచి; రాఘవుండు= శ్రీరాముడు; విస్మితుండు+ఐ= అచ్చెరువును 
పొందినవాడై. 


తాత్సర్యం: శ్రీరాముడు కబంధుడి ఎడమచేతిని తనకత్తితో ఖండించాడు. వెనువెంటనే కబంధుడిబారినుండి 
విముక్తుడైన లక్ష్మణుడు రాహువుయొక్క కోరలనుండి విడివడిన సూర్యుడివలె (ప్రకాశిస్తూ వాడికత్తిని తీసి కబంధుడి 
కుడిచేతినికూడ ఖండించి, వాడిపొట్టను ఇరుప్రక్కల చీల్చాడు. ఆక్షణంలోనే ఆరాక్షసుడు దివ్యరూపం ధరించి 
నిల్పాడు. శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. 


విశేషం: కౌక్షేయకం= కుక్షికిదగ్గరగా ధరించబడే కత్తి. సంశోధితప్రతిలో గౌక్టేయకంఅని ఉన్నది. అది అచ్చుపారపాటు. 
పూర్వకాలంలో వీరులు తనపొట్టకు కత్తిని ఆత్మరక్షణకై ఉపయోగించేనిమిత్తం కట్టుకొంటూ ఉండేవారు. 


క. 'ఈవనమునందు రాక్షస | భావంబున నున్న నీకు. బ్రకటితదివ్య 
త్వావాప్తి యైన కారణ । మేవిధ?” మనుటయును నాత. డిట్లని చెప్పెన్‌. 362 


ప్రతిపదార్థం: ఈవనమునందున్‌= ఈ అరణ్యంలో; రాక్షసభావంబునన్‌= రక్కసివై; ఉన్న= ఉన్నటువంటి; నీకున్‌= నీకు; 
ప్రకటిత దివ్యత్వ+అవాపి= తేటతెల్ల మైన దేవతాస్వరూపం పొందటానికి; ఐన, కారణము= అయిన హేతువు; ఏవిధము= 
ఏరీతిగా ఏర్పడింది అనుటయునున్‌= (అని రాముడు) ప్రశ్నించటమున్నూ!; ఆతండు= అతడు (దివ్యరూపం తాల్చిన 
కబంధుడు); ఇట్టు+అని= ఈరీతిగా; చెప్పెన్‌= వచించాడు. 


తాత్సర్యం: 'ఓ దివ్యపురుషుడా! నీవు ఇంతవరకు ఈ అడవిలో రాక్షసరూపంలో రాక్షసజీవితాన్ని గడపి ఉన్నావుకదా! 
ఇప్పుడు నీకు ఈ దివ్యరూపం ఏవిధంగా సంప్రాప్తించింది?' అని శ్రీరాముడు (ప్రశ్నించాడు. అంతట దివ్యరూపం 
తాల్చి నిల్చిన భూతపూర్వ కబంధుడు ఈ రీతిగా పలికాడు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1091 


వ. ఏను విశ్వావసుం డను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి రాక్షసత్వంబు నొంది మీవలన శాపమోక్షంబు 
వడసితి; రావణుం డను రక్కసుండు జానకిం గొనిపోయి, లంకానగరంబున నునిచినవాండు; మీకు 
హితోపదేశంబు సేసెద; నిట పోవంబోవ( బంపాబిధానం బయిన సరోవరంబు గలదు; దాని యావల 
బుశ్యమూకం బనుశైలంబునందు వాలిసహోదరుండు సుగ్రీవుం డను వానరుండు సచివ చతుష్టయ 
సహితుండై యుండు; నతనితోడ సఖ్యంబు సేయుము; దానం జేసి నీకు గార్యసిద్ది యగు” నని పలికి 
గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్చం జనియె దదనంతరంబ యట చని చని. 363 


ప్రతిపదార్థం: ఏను= నేను; విశ్వావసుండు+అను= విశ్వావసుడు అనే పేరుకల; గంధర్వుండన్‌= గంధర్వుడను; 
(బ్రహ్మశాపంబునన్‌+చేసి= (బ్రహ్మదేవుడియొక్క శాపంవలన; రాక్షసత్వంబున్‌= రాక్షసభావాన్ని; ఒంది= పొంది; మీవలనన్‌= (ఓ 
రామా! ఓలక్ష్మణా!) మీవలన; శాపమోక్షంబున్‌= శాపంనుండి విడుదల; పడసితిన్‌= పొందాను; రావణుండు+అను= రావణుడు 
అనేపేరు కల; రక్కసుండు= రాక్షసుడు; జానకిన్‌= సీతను; కొనిపోయి= అపహరించి; లంకానగరంబునన్‌= లంక అనే 
పట్టణంలో; ఉనిచినవాండు= ఉంచాడు; మీకున్‌= (రామలక్ష్మణులైన) మీకు; హిత+ఉపదేశంబు+చేసెదన్‌= మేలు కలిగించే 
మాటలను చెప్పుతాను; ఇట, పోవన్‌+పోవన్‌= ఇక్కడ నుండి వెళ్లగా వెళ్లగా, చాలాదూరం పయనించగా; పంపా+ 
అభిదానంబు+అయిన= పంప అనే పేరు కలిగిన; సరోవరంబు= సరస్సు; కలదు= ఉన్నది; దాని+ఆవలన్‌= ఆ పంపాసరోవరం 
దాటినపిదప; బుశ్యమూకంబు+అను, శైలంబునందున్‌= బుశ్యమూకం అనేపేరు గల కొండమీద; వాలిసహోదరుండు= 
వాలియొక్క తమ్ముడు; సు(గ్రీవుండు+అను= సుగ్రీవుడు అనే పేరు గల; వానరుండు= కోతి; సచివచతుష్టయ, సహితుండు+ఐ= 
మంత్రులు నలుగురితో కూడినవాడు అయి; ఉండున్‌= నివసిస్తూ ఉంటాడు; అతనితోడన్‌= ఆ సుగ్రీవుడితో; సఖ్యంబు+ 
చేయుము= మై(త్రి నెరపుము; దానన్‌+చేసి= దానివలన; నీకున్‌= నీకు; కార్యసిద్ది+అగున్‌= కార్యం నెరవేరగలదు; అని పలికి= 
అని వచించి; వారిన్‌= వారిని (రామలక్ష్మణులను); వీడ్కొని= మర్యాదపూర్వకంగా సెలవు గైకొని; గంధర్వుండు= గంధర్వుడు; 
నిజ+ఇచ్చన్‌= తనయిచ్చ వచ్చిన చొప్పున; చనియెన్‌= వెళ్ళాడు; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; చని చని= 
వెడలివెడలి (చాలదూరం ప్రయాణం చేసి). 


తాత్సర్యం: 'నేను విశ్వావసుడు అనేపేరు గల గంధర్వుడను. (బహ్మదేవుడిశాపంవలన నాకు రాక్షసజన్మ వచ్చింది. 
నేడు మీమూలంగా నాకు శాపవిమోచనం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు సీతను అపహరించి లంకాపట్టణానికి 
కొనిపోయాడు. మీమేలు కోరి నేను చెప్పే వాక్యాలు వినండి. ఇటనుండి బహుదూరం పయనించిన పిదప “పంపి 
అనే పేరు గల సరోవరం చేరుతారు. ఆ సరస్సుకు కొంచెం దూరంలో బుశ్యమూకం అనేపేరు గల పర్వతం 
ఉన్నది. ఆ పర్వతంమీద వాలితమ్ముడు సుగ్రీవుడు అనే వానరుడు నలుగురు మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. 
మీరు ఆ సుగ్రీవుడితో స్నేహం చేయండి. దానివలన మీపని నెరవేరగలదు' అని చెప్పి ఆ గంధర్వుడు రామలక్ష్మణులవద్ద 
మర్యాదగా సెలవుతీసికొని ఇచ్చవచ్చినచోటికి వెళ్ళాడు. పిమ్మట రామలక్ష్మణులు బహుదూరం పయనించి. 


సీ, కమనీయకమలినీకహ్లోరదళకేస । రాన్వితజలముల నర్హ్యవిధియు6 
దరళతరంగహస్తముల. బాద్యంబు, ను । న్మద చక్రసారసమధుపహంస 
రుతుల( బ్రియోక్తులు, రుచిరవానీర ని । వేశనచ్చాయల విశ్రమంబు 
మందసంచారితమారుతంబుల నురు । తాపనోదనమును దగిలి యెపుడు 


ios శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నాచరించుచును సమంచితాతిథి జన | సేవనమున( దనదుజీవనంబు 
ఫలము నొంద నొప్పు పంపాసరోవరం । బెదుర( గాంచి రన్నరేంద్రసుతులు. 364 


ప్రతిపదార్థం: ఆ+నర+ఇం[ద్ర, సుతులు= ఆ రాజపుత్రులు (రామలక్ష్మణులు); కమనీయ, కమలినీ, కహ్లోర, దళ, కేసర+అన్విత, 
జలములన్‌= మనోహరాలైన తామరతంపరలతో, ఇంచుక తెలుపు ఇంచుక ఎణుపు రంగును గల సౌగంధికపుష్పాలయొక్క 
రేకులలోని కింజల్కాలతో కూడిననీళ్లతో; అర్హ్యవిధియున్‌= పూజాసత్కారానికి ఇచ్చే నీరును; తరళ, తరంగహస్తములన్‌= 
మెరుస్తున్న కెరటాలు అనేచేతులతో; పాద్యంబున్‌= పాదాలు కడుగుకొనటానికై స్వాగతపూర్వకంగా ఇచ్చే నీరును; ఉన్మద, 
చక్ర, సారస, మధుప, హంస, రుతులన్‌= బాగా మత్తిల్లిన చ(క్రవాకముల యొక్కయు, బెగ్గురుపక్షుల యొక్కయు, 
తుమ్మెదలయొక్కయు, అంచలయొక్కయు ధ్వనులచేత; ప్రియోక్తులు= ప్రియ+ఉక్తులు= (యోగక్షేమాల నడిగే) మంచి మాటలును; 
రుచిర, వానీర, నివేశన+ఛాయలన్‌= (ప్రకాశించే నీటిప్రబ్బలిచెట్టు సమకూర్చే విడిదిఇండ్లనీడలలో; విశ్రమంబు= విశ్రాంతి; 
మంద, సంచారితమారుతంబులన్‌= మెలమెల్లగా వీచే గాలులచేత; ఉరు, తాపనోదనమును= మిక్కుటమైన ఎండను 
తొలగించుటయును; తగిలి= పూని; ఎపుడున్‌= ఎల్లప్పుడును; ఆచరించుచును= చేస్తూ; సమంచిత+అతిథి, జనసేవనమునన్‌= 
ఒప్పిద మయ్యేటట్టుగా అతిథిజనులకు పరిచర్యచేయటంలో; తనదు= తనయొక్క; జీవనంబు=(1) (బ్రదుకు, (2)జలం; 
ఫలమున్‌+ఒందన్‌+ఒప్పు= ఫలించేటట్టుగా శోభిల్లు; పంపాసరోవరంబు= పంప అనే పేరు గల సరస్సును; ఎదురన్‌= 
తమముందర; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: రాజపుత్రులైన ఆ రామలక్ష్మణులు తమకట్టెదురుగా ఉన్న పంపాసరోవరాన్ని చూచారు. ఆ పంపాసరోవరం 
సతతం అతిథి సత్కారం చేస్తూ తనజీవనం ధన్యమయ్యేటట్టు చేసికొంటున్నట్టు ఒప్పుతున్నది. పంపాసరస్సు 
ఎల్లప్పుడూ అతిథులకు అర్థ్యం సమర్పిస్తూ ఉన్నది. ఆ అర్హ్యజలం మనోహరా లైన తామరలచేతను, ఇంచుక 
తెలుపు ఇంచుక ఎజుపురంగు గల రేకులతో శోభిల్లే సౌగంధికపుష్పాల కింజల్కాలతో పుప్పాడులతో పరిమళిస్తూ 
ఉన్నది. ఇక, మెరసే కెరటాలు అనే చేతులతో అతిథులకు కాళ్ళుకడిగేనీటిని సమర్పిస్తూ ఉన్నది. అలాగే చక్రవాకములు, 
హంసలు మున్నగు జలపక్షుల ధ్వనులనే పియోక్తులతో ఆదరిస్తూ ఉన్నది. తీరాలలోని పొదరిండ్ల నీడలనే 
విశ్రమస్థలాలను నిర్దేశిస్తున్నది. మందమారుతాలచే తాప శ్రమను తొలగిస్తూ ఉన్నది. ఈ రీతిగా ఈ అతిథిసేవయే 
తనజీవనానికి ధన్యత కలిగించేటట్టు భావించేదిగా పంపాసరోవరం వారికి గోచరించింది! 


విశేషం: (1) అతిథిసేవాపపాయణత్వమే ఉత్తమసంస్కృతికి నికషాయమానం. 'అతిథిదేవోభవ'- సనాతన భారతీయసం(ప్రదాయాన్ని 
సూచించే ఉపనిషదుక్తి. (2) అలం: సంపూర్ష్మ రూపకం. పంపాసరోవరానికి ఆతిథేయునకు ఇట అభేదాధ్యవసాయం 
హృదయంగమంగా వర్లించబడింది. (3) అలం: శ్లేష బీవనం అనగా అర్థం (బ్రదుకు. అర్జాంతరం నీరు. ఆతిథేయునిపట్ట 
(బ్రదుకు, పంపాసరోవరంపట్ల నీరు అన్వర్థం. (4) ఈ సీసపద్యం 'ప్రబంధపరమేశ్వరుడైన ఎజ్జనకు గల వర్షనాభినివేశానికి 


ఉదాహరణం. 


వ.  ఆసరోవరతీరంబునం గౌసల్యానందనుండు తత్తద్విషయవిశేషోల్లాసంబులవలనం గ్రొత్తయై చిత్తజానలంబు 


దరికొని చేతోవృత్తంబు నెరియింపం దొడంగినం దాల్మి దొటింగి జానకిం బేర్కొని యాక్రందనవచనవివశుం 
డగుటయు, నతనికి లక్ష్యణుం డి ట్లనియె. 365 


ప్రతిపదార్థం: ఆ, సరోవర, తీరంబునన్‌= ఆ (పంపా)సరస్సుయొక్క ఒడ్డునందు; కౌసల్యానందనుండు= కౌసల్యకొడుకు- 
శ్రీరాముడు; తత్‌+తత్‌+విషయ, విశేష+ఉల్లాసంబులవలనన్‌= ఆయా ఇం(ద్రియార్థములు విశేషమైన వికాసమును పొందినవగుట 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1093 


వలన; (క్రొత్త+ఐ= వినూతన మైనట్టిదై; చిత్తజ+అనలంబు= మన్మథుడికి సంబంధించిన అగ్ని- కామోద్రేకం; దరికొని= 
సంక్రమించి; చేతస్‌+వృత్తంబున్‌= మానసికవ్యాపారాన్ని; ఎరియింపన్‌+తొడంగినన్‌= కలత చెందింప సాగగా; తాల్మి= ఓర్పు; 
తొజంగి= వీడి; జానకిన్‌+పేర్కొని= సీతను స్మరించి బిగ్గరగా పలవించి; ఆక్రందన, వచన, వివశుండు+అగుటయున్‌= 
ఏడుస్తూ వశంతప్పినవాడు కాగా; అతనికిన్‌= రాముడికి; లక్ష్మణుండు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా వచించాడు. 


తాత్సర్యం: ఆ పంపాసరోవర తీరంలో ఉద్దీపనవిభావా లైన ఆయా మనోహరపరిసరాలను చూచిన శ్రీరాముడు 
మన్మథభావవివశుడై సీతాదేవిని స్మరిస్తూ బిగ్గరగా ఎలుగెత్తి ఆమెను పేర్కొంటూ ఆక్రోశింపసాగాడు. అంతట 
లక్ష్మణుడు రాముడితో ఇట్లా పలికాడు. 


ఉ. “పురుషవరేణ్య! యిట్లు మిముబోంటులకుం జనునయ్య? యాపదల్‌ 

వొరసినచో( గలంగుట; ప్రభుత్వ మెలర్ప(గం దాల్మి యూంది దు 

స్తరతరమానసవ్యథలు దల్గుము; సంభృతపారుషుండ వై 

యరయుము దేవి యున్నయెడ యారసి కార్యము దీర్పు నేర్పునన్‌. 366 
ప్రతిపదార్థం: పురుషు వరేణ్య!= పురుషులలో శ్రేష్ణుడవైనవాడా- శ్రీరామా!; ఆపదల్‌+పొరసినచోన్‌= ఇడుమలు తారసిల్లినపుడు; 
కలంగుట= కలతచెందటం; మిము బో(టులకున్‌= మీవంటివారికి (మీవంటి మహానుభావులకు); ఇట్టు= ఈ రీతిగా; 
చనున్‌+అయ్య= తగునా?; ప్రభుత్వము+ఎలర్బంగన్‌= పరిపాలన అతిశయించగా, అనగా నిగ్రహం శోభిల్లేటట్టుగా; తాల్మి+ 
ఊంది= ఓర్పు వహించి; దుస్తర, తర, మానసవ్యథలు= దాటటానికి మిక్కిలి కష్టమైన మనస్సులోని బాధలు; తల్గుము= 
(తలుగుము)= వదలిపెట్టుము; సంభృత, పౌరుషుండవు+ఐ= పౌరుషంగలవాడవు అయి; దేవి+ఉన్న+ఎడ= (సీతాదేవి ఉన్నచోటు; 
అరయుము= కనుగొనుము; ఆరసి= కనుగొని; నేర్పునన్‌= సామర్థ్యంతో; కార్యము+తీర్పుము= పనిని నెరవేర్చుము. 


తాత్సర్యం: పురుషులలో (్రేష్టుడవైన శ్రీరామా! ఇక్కట్టులు దాపురించినపుడు మీవంటి మహానుభావులు కలతచెందరాదు. 
ఓర్పు వహించి నిగ్రహంతో మనస్సులోని వెతలను పారద్రోలాలి. అదే పౌరుషం అనిపించుకొంటుంది. సీతాదేవి 
ఉన్నచోటు తెలిసికొనుము. తెలిసికొనినపిమ్మట నేర్పుతో కర్తవ్యం నెరవేర్చుము. 


ఆ. అధిప! శిష్యు[డను సహాయుండు భృత్యుండ । నైన యేను గల్ల నాత్మ నీకు 
నేల వగవ? నని మహీపతిచిత్తంబు | నల(త డిందుపటిచె నవరజుండు. 367 


ప్రతిపదార్థం: అధిప!= ఓరాజా, శ్రీరామా!; శిష్యుండను= నీవు చెప్పిన చొప్పున నడచుకొంటూ నీకడ జ్ఞానం, శీలం 
నేర్చుకొనటానికి చేరినవాడిని; సహాయుండన్‌= నీకు తోడుపడే వాడిని; భృత్యుండన్‌= సేవకుడను; ఐన= ఐనట్టి; నేను= ఏను; 
కల్గన్‌= ఉండగా; నీకున్‌= నీకు; ఆత్మన్‌= మనస్సులోపల; వగవన్‌+ఏల?= విచారించటం ఎందుకు?; అని= అని చెప్పి; 
మహీపతి చిత్తంబు= రాజుయొక్క అనగా శ్రీరాముడియొక్క మనస్సులోని; అలంత= వ్యాకులతను; అవరజుండు= తమ్ముడు- 
లక్ష్మణుడు; డిందుపజీచెన్‌= తగ్గించాడు. 


తాత్పర్యం: ఓరాజా! శ్రీరామా! నేను నీకు శిష్యుడిని, భక్తితో ఆరాధించేవాడిని, తోడుపడేవాడిని, పరిచారకుడను. 
నేను నీప్రక్కన ఉండగా మనస్సులో నీవు ఎందుకు విచారపడాలి?' అని ఊరడించి తమ్ముడైన లక్ష్మణుడు 
శ్రీరాముడి మనస్సులోని కలవరాన్ని ఉపశమింపజేశాడు. 


ido శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం గృతస్నాను లయి దేవపితృతర్పణంబులు సేసి 
చని ముందట నతిబహుళబలాహకవ్యూహసన్నాహసమున్నతంబు లైన యభంగోత్తుంగ 
శృంగసముదయంబుల నఖిలగగన క్రోడవీడనంబు సేయుచున్న దాని బుశ్యమూకశైలంబు. జేరి 
తదుపకంఠప్రదేశంబున విశ్రమించి యున్నంత. 368 


ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరును (రామలక్ష్మణులు); పంపాసరోవరంబునన్‌= 
పంప అనే సరస్సులో; కృతస్నానులు+అయి= చేయబడిన స్నానం కలవారై (స్నానం చేసినవారై); దేవపితృతర్పణంబులు+చేసి= 
దేవతలకును, చనిపోయిన తండ్రితాతలు మున్నగువారలు తరించటానికై ఇచ్చే నీళ్లను వదలటం ద్వారా (శ్రాద్దక్రియలు 
నిర్వహించి; చని= పయనం కొనసాగించి; ముందటన్‌= ఎదురుగా; అతి, బహుళ బలాహకవ్యూహసన్నాహసమున్నతంబులు+ఐన= 
తరచైన పెక్కు మేఘాల సముదాయాల చేరికగలవై, మిక్కిలి ఎత్తై ఉన్న; అభంగ+ఉత్తుంగ, శృంగసముదయంబులన్‌= 
వంకరటింకరలు లేకుండా నిటారుగా ఉన్న శిఖరాలయొక్క గుంపులచేత; అఖిల, గగన, (క్రోడ, పీడనంబు= సమస్తమైన 
ఆకాశంయొక్క వక్షానికి ఒరిపిడి; చేయుచున్నదానిన్‌= సలుపుచున్న దానిని; బుశ్యమూకశైలంబున్‌+చేరి= బుళశ్యమూకం 
అనేపేరుగల పర్వతాన్ని చేరి; తత్‌+ఉపకంఠ; ప్రదేశంబునన్‌= ఆ(కొండయొక్క) సమీపంలో ఉన్న స్థలంలో - ఆ కొండచరియపై; 
విశ్రమించి+ఉన్నంతన్‌= అలపు దీర్చుకొనే సమయంలో. 


తాత్సర్యం: పిమ్మట, రామలక్ష్మణులు పంపాసరోవరాన్ని చేరి అందులో స్నానంచేసి వేల్పులకు, పితరులకు తర్పణాలు 
విడిచారు. పిదప ఆ సరోవరానికి ముందుగా ఉన్న బుశ్యమూకపర్వతాన్ని చూచారు.ఎత్తెన ఆ పర్వతపు శిఖరాలు 
మిక్కిలి ఎత్తుగా, నిటారుగా ఉండి ఆకాశం యొక్క వక్షస్థలాన్ని రాచుకొంటున్నట్టుగా ఉన్నాయి. ఆ శిఖరాల మీద 
దట్టంగా మేఘాలు ఆవరించి ఉన్నాయి. వారు- ఇరువురు ఆ కొండను చేరి- ఆ కొండ సమీప (ప్రదేశంలో అలపు 
తీర్చుకొనడానికి కూర్చున్నారు. 


సీ, ఆ రాజపుత్రుల నారూఢతేజుల । వీరుల నున్నతోదారభుజులC 
గనుంగొని సుర్రీవుం డనఘు( డగ్గిరిశ్చంగ | ముననుండి తానును దన సచివులు( 
జింతించి వారివృత్తాంతము నెటు(గంగ | సంతతోత్సాహు ధీమంతు శౌర్య 
వంతు నుత్తము హిమవంతునింబోని య । త్యంతసుస్థిరు హనుమంతు. బనిచె; 


ఆ. _ నతయడ నరిగి నృపతిసుతులతెఅం గెల్ల । నెటి(గి వనచరేంద్రు నెటు(గ( జెప్పి 
యుగ్రతేజుం డైన సుగ్రీవుతోం జెల్మి; యొనర సంఘటించె మనుజపతికి. 369 


ప్రతిపదార్థం: ఆ రాజపుత్రులన్‌= ఆ రాచబిడ్డలను; ఆరూఢతేజులన్‌= దేదీప్యమాన మైన కాంతికల వారిని; వీరులన్‌= 
పరా(క్రమవంతులను; ఉన్నత+ఉదార, భుజులన్‌= ఎత్తైనవి, గొప్పవి అయిన భుజాలు కలవారిని; అనఘు(డు= పాపం 
లేనివాడు; సుగ్రీవుండు= సుగ్రీవుడు అనే వానరరాజు; ఆ+గిరి, శృంగమునన్‌+ఉండి= ఆ కొండకొమ్మున నిలిచి ఉండి; 
తానును= తానున్నూ; తనసచివులున్‌= తనమం(త్రులున్నూ; కనుగొని= చూచి; చింతించి= ఆలోచించి; వారి, వృత్తాంతమున్‌= 
వారిసంగతిని; ఎయింగంగన్‌= తెలియటానికి; సంతత+ఉత్సాహున్‌= ఎడతెగని ఉత్సాహం కలిగినవాడిని; ధీమంతున్‌= తెలివి 
తేటలు కలవాడిని; శౌర్యవంతున్‌= పరాక్రమం కలవాడిని; ఉత్తమున్‌= మంచివాడిని; హిమవంతునిన్‌+పోని= హిమవంతుని 
వలె; అత్యంత సుస్టిరున్‌= మిక్కిలి స్టైర్యం కలవాడిని; హనుమంతున్‌= హనుమంతుడిని; పనిచెన్‌= నియోగించాడు; అతం 
డున్‌= ఆ హనుమంతుడును; అరిగి= వెళ్లి (రామలక్ష్మణుల దగ్గరికి వెళ్లి; నృపతి, సుతుల, తెజంగు+ఎల్లన్‌= రాజపుత్రుల 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1095 


(రామలక్ష్మణుల) తీరుతెన్నులన్నిటిని; ఎజింగి= తెలిసికొని; వన, చర+ఇంద్రున్‌= అడవిలో సంచరించే కోతులకు (ప్రభువును- 
సుగ్రీవుడిని; ఎజుంగన్‌+చెప్పి= తెలిసేటట్టుగా వివరించి చెప్పి; మనుజపతికిన్‌= మానవుల రాజుకు శ్రీరాముడికి; ఉగ్ర 
తేజుండు+ఐన= మిక్కుటమైన వర్చస్సు కలవాడు అయిన; సుగ్రీవుతోన్‌= సుగ్రీవుడితో; చెల్మి= మైత్రి; ఒనరన్‌= ఒప్పిదంగా; 
సంఘటించెన్‌= ఏర్పరిచాడు. 


తాత్పర్యం: వానరులప్రభువూ పుణ్యాత్ముడూ అయిన సుగ్రీవుడు ఆ రాజపుత్రులైన శ్రీరాముడిని లక్ష్మణుడిని 
దేదీష్యమానమైన తేజస్సుతో వెలుగొందుతున్నవారిని ఎత్తెనభుజాలతో మహావీరులుగా కన్పిస్తున్నవారిని ఆ 
కొండకొమ్ముననుండి చూచాడు. అంతట ఆ సుగ్రీవుడు తన మంత్రులతో చర్చించి, ఆ రాజపుత్రులవృత్తాంతం 
తెలిసికొనటానికై హనుమంతుడిని నియోగించాడు. హనుమంతుడు సుగ్రీవుడి సచివుడు, పురుషకార్యం నిర్వహించటంలో 
లోకోత్తరకార్యాలను సాధించటంలో స్థిరమైన సంకల్పం కలవాడు, మేధావి, పరాక్రమం కలవాడు. మంచివాడు. 
చలించనిచిత్తం కలవాడు, స్టైెర్యంలో హిమాలయపర్వతంవంటివాడు ఆ హనుమంతుడు- సుగ్రీవుని దూతగా ఆ 
రాజపుత్రులవద్దకు వెళ్లి, వారి సమాచారం సేకరించి, తేజస్వి అయిన సుగ్రీవుడిని గూర్చి వారికి తెలిపి, సుగ్రీవుడికి 
శ్రీరాముడికి స్నేహం సంఘటించాడు. 


విశేషం: (1) అలం: ఉపమ. ధైర్యం గల వీరుడిని చలించని కొండతో పోల్చటం పరిపాటి. హనుమంతుడు హిమవంతుడితో 
ఇట పోల్చబడ్డాడు. (2) పూర్వకాలంలో రాయబారిగా రాజకార్యాలను తీర్చు సచివుడికి ఉండవలసిన లక్షణాలు ఇట 
హనుమంతుడి పరంగా పేర్కొనబడ్డాయి. 


వ. _ సుగ్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమ ముందటం బడినం దారు గైకొని సంగ్రహించియున్న భూషణ 
నిచయంబు రామునకు నివేదించినంజూచి, యతండు సముత్సుకుండై వానికి వానరైశ్వర్యంబు ప్రతిశ్రుతంబు 
సేసి తదీయశత్రుం డైన వాలిం జంప. బ్రతిజ్ఞ సేసె: గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు సహాయంబుగా 
నొడంబడియె; నంతట నందటుం గూడికొని వాలి నివాసం బైన కిష్కంధానగరంబున కరిగి; రప్పుడు 
భానుసూనుండును. 370 


ప్రతిపదార్థం: సుగ్రీవుండును= సుగ్రీవుడుసయితం; మున్ను= అంతకుముందు; సీతా, పరిత్యక్తంబు+ఐ= సీతాదేవిచేత 
విడువబడినదై; తమ ముందటన్‌+పడినన్‌= తమ యెదుట పైనుండి (క్రిందకు పడగా; తారు= తాము (సు(గీవాదివానరులు); 
కైకొని= స్వీకరించి; సంగ్రహించి+ఉన్న= దాచిఉంచిన; భూషణనిచయంబున్‌= ఆభరణాల సముదాయాన్ని, రామునకున్‌= 
శ్రీరాముడికి; నివేదించినన్‌= సమర్పించగా; అతండు= అతడు - శ్రీరాముడు; సముత్సుకుండు+ఐ= మిక్కుటమైన ఉద్వేగాన్ని 
పొందినవాడై; వానికిన్‌= అతడికి - సుగ్రీవుడికి; వానర+ఐశ్యర్యంబు= కోతులయొక్క (ప్రభుత్వం; (ప్రతిశుతంబు చేసి= 
వాగ్దానం కావించి (సంపాదించిపెట్టటానికి అంగీకరించి); తదీయశ్నతుండు+ఐన= ఆతడియొక్క (సుగ్రీవుడియొక్క) విరోధి 
అయిన; వాలిన్‌= వాలిని; చంపన్‌= సంహరించటానికై; (ప్రతిజ్ఞ+చేసెన్‌= శపథం గైకొన్నాడు; కపి+ఈశ్వరుండును= 
కోతులరేడును-సుగ్రీవుడును; జానకిన్‌= సీతను; తెచ్చుటకున్‌= తీసికొనిరావటానికి (రావణుడి చెజునుండి విడిపించి తేవటానికి); 
సహాయంబు+కాన్‌= సాయం చేయటానికి; ఒడంబడియెన్‌= సమ్మతించాడు; అంతట= అటుపిమ్మట; అందజున్‌= అందరును 
(రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అతని సచివులును); కూడికొని= కలసి; వాలినివాసంబు+ఐన= వాలి నివసించే చోటు 
అయిన; కిష్కింధానగరంబునకున్‌= కిష్కింధ అనే పేరు కల పట్టణానికి; అరిగిరి= వెళ్ళారు; అప్పుడు= ఆసమయంలో; 
భానుసూనుండును= సూర్యుడికొడుకు- సుగ్రీవుడును. 


సం శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడికి సీతాదేవి ఆభరణాలమూటను సమర్పించాడు. సీత అంతకుముందు 
రావణుడిచేత కొనిపోబడేటప్పుడు తనసొమ్ములను మూట కట్టి వానరులు సంచరిస్తున్న బుశ్యమూకపర్వతంమీద 
పడవేసింది గదా! శ్రీరాముడు సీతఆభరణాలను చూచి మిక్కుటమైన ఉద్వేగాన్ని చెంది ఆ మూటను దాచి తన 
కిచ్చిన సుగ్రీవుడికి ప్రత్యుపకారం చేయటానికి నిశ్చయించి, వానరరాజ్యాన్ని సుగ్రీవుడికి చెందేటట్లుగా చేయటానికి 
సుగ్రీవుడిశత్రువు అయిన వాలిని సంహరించటానికి శపథం చేశాడు. కోతులరేడు అయిన సుగ్రీవుడు సీతను 
రావణుడిచెరనుండి విడిపించే కార్యంలో సాయం చేయటానికి సమ్మతించాడు. అంతట వారందరూ కలిసి వాలిరాజధాని 
పట్టణమైన కిష్కింధకు వెళ్లారు. అప్పుడు రవిసుతుడైన సుగ్రీవుడు. 


విశేషం: రామాయణగాథలో నవీనవిమర్శకుల దృష్టిని మిక్కుటంగా ఆకర్షించిన సన్నివేశం వాలిసంహారం. శ్రీరాముడి 
శీలానుశీలనంలో మిక్కిలిప్రాముఖ్యం వహించిన చర్చనీయాంశం కూడ వాలివధయే. శ్రీరాముడు వాలిని సంహరించటంలోని 
జొచిత్యమేమిటి? శ్రీరాముడు తననుగురించి రామాయణంలోనే ఇతరులు ఏవిధంగా భావించినప్పటికి తానుమాత్రం 
దశరథుడిపుత్రుడు అయిన మానవమా(తుడి గనే భావించుకొంటున్నట్టు వచించాడు. సీతావియోగభారంతో శ్రీరాముడు 
బుశ్యమూకాన్ని చేరాడు. అప్పుడు అతడికి సుగ్రీవుడితో మైత్రి ఏర్పడింది. అది యాదృచ్చిక సంఘటన. మిత్రుడి శత్రువు 
తనకుగూడ శత్రువే అని భావించటం ఆదర్శమిత్రధర్మం. 
క. వాలిగ్భృహద్వారంబున । వాలి మదం బెస(గ నారి వారక బాహా 

స్పాలనము సేయుటయు విని । వాలి మహారోషదుర్నివారోద్ధతు. డై. 371 


ప్రతిపదార్థం: వాలిగృహద్వారంబునన్‌= వాలియొక్క ఇంటికడపముందర; వాలి= (క్రిందికి దిగి; మదంబు+ఎసంగన్‌= గర్వం 
అతిశయించేటట్టుగా; ఆర్చి= పెనుకేక లిడి; వారక= ఉడుగక; బాహా+స్సాలనము+చేయుటయు= బుజాలపై చరచటం; విని= 
ఆలకించి; వాలి= వాలి; మహా, రోష, దుర్నివార+ఉద్దతుండు+ఐ= గొప్పకోపం గలిగి, వారించటానికి వీలులేని గర్వంతో 
అతిశయించినవాథై. 


తాత్పర్యం: సుగ్రీవుడు గర్వించినవాడై వాలి ఇంటికడపముందు నిలిచి, తన బాహువులను చేతులతో చరచి, 
చప్పుడుచేయటం విని, వాలి కోపంచేత, వారించటానికి వీలులేని పరాక్రమంచేత ఉప్పాంగినవాడై. 


వ. సమరసన్నాహం బమర వెలువడంబోయిన( దదీయవల్లభ యగు తార యతని వారించి యిట్లను; 
“నేటిచందంబు సూడ సుగ్రీవుండు బలవత్సహాయుందై వచ్చినవా(; డది యెట్లనిన దశరథనందనుం డైన 
రాముండు రావణుచేత నపహృతదారుం డయి, నిజసహోదరుం డగు లక్ష్మణుండును దానును సుగ్రీవ 

సహాయత్వం బపేక్షించి యతనికార్యంబు దీర్పంబూనె నని వింటి; నదియునుంగాక మహాబలు లైన 

మైందద్వివిదులు నతిలోకపారుషుం డయిన హనుమయు బ్రసిద్ధబుద్ధి యగు జాంబవంతుండును వానికి 


మంత్రులై యుండుదురు; గావున నీ విప్పుడు గయ్యంబునకు( బోక నా కిష్టంబు గా దనిన, నవ్వుచు 
నవ్వనచరవీరుండు. 372 


నీ 


ప్రతిపదార్థం: సమర సన్నాహంబు+అమరన్‌= యుద్దానికి ముందుచేసే ప్రయత్నాలు శోభిల్లగా, కవచం మున్నగు ఆహార్యాలను 
అమర్చుకొని; వెలువడన్‌+పోయినన్‌= పో బోగా; తదీయ, వల్లభ+అగు= వాలియొక్క భార్య అయిన; తార= తార అనే ఆమె; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1097 


అతనిన్‌= వాలిని; వారించి= ఆపి; ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పింది; నే(టి, చందంబు+చూడన్‌= ఈరోజు (సుగ్రీవుడి) 
వైఖరి గమనించగా; సుగ్రీవుండు= సుగ్రీవుడు; బలవత్‌+సహాయుండు+ఐ= సామర్థ్యం గలవారి తోడ్పాటు కలవాడై; వచ్చిన 
వాండు= వచ్చాడు; అది= (ఆ విషయం); ఎట్టు+అనినన్‌= ఏవిధంగా తెలుసు అని అడిగితే; దశరథనందనుండు= దశరథమహారాజు 
కొడుకు అయిన; రాముండు= రాముడు; రావణుచేతన్‌= రావణుడిచేత; అపహృతదారుండు+అయి= అపహరించబడిన భార్య 
కలవాడై; నిజ, సహోదరుండు+అగు= తనయొక్క తమ్ముడు అయిన లక్ష్మణుండును; తానును= తానును, శ్రీరాముడును; 
సుగ్రీవనహాయత్వంబు= సుగ్రీవుడియొక్క తోడ్పాటు; అపేక్షించి= కోరి; అతనికార్యంబున్‌= సుగ్రీవుడియొక్క పనిని; తీర్చన్‌= 
నెరవేర్చటానికి; పూనెను+అని= పట్టుపట్టాడు అని; వింటిన్‌= విన్నాను; అదియునున్‌+కాక= అంతేకాక; మహాబలులు+ఐన= 
గొప్పబలం కలవారు అయిన; మైంద ద్వివిదులును= మైందుడు, ద్వివిదుడును; అతిలోకపారుషుండు+అయిన= లోకాతీతమైన 
పరా(క్రమం కలవాడు అయిన; హనుమయున్‌= హనుమంతుడును; (ప్రసిద్దబుద్ది+ అగు= గొప్పమేధావిగా కీర్తి వడసిన; 
జాంబవంతుండును; వానికిన్‌= సుగ్రీవుడికి; మం(త్రులు+ఐ= సచివులు అయి; ఉండుదురు= ఉంటారు; కావునన్‌= కాబట్టి; 
నీవు+ఇప్పుడు= నీవు ఈ సమయంలో; కయ్యంబునకున్‌= యుద్దానికి; పోక= వెళ్ళటం; నాకు+ఇష్టంబు+కాదు= నాకు 
సమ్మతం కాదు; అనినన్‌= అని (తార) వచించగా; ఆ+వనచర, వీరుండు= ఆ కోతులజాతికి చెందిన శూరుడు (వాలి); 
నవ్వుచున్‌= నవ్వుతూ. 


తాత్పర్యం: వాలియుద్దానికి పోయేటప్పుడు కావలసినయత్నాలను చేసి బయలుదేరటానికి చూస్తుండగా, అతడిభార్య 
అయిన తార, అతడిని ఆపి ఈ విధంగా అన్నది. 'సుగ్రీవుడి వైఖరి ఈనాడు వేరేవిధంగా కన్పిస్తున్నది. ఆతడికి 
వెనుక ఏదో గొప్ప బలం ప్రోత్సాహంగా ఉన్నట్టు తేలుతున్నది. నేను విన్నమాట ఒకటి ఉన్నది. దశరథమహారాజుకొడుకు 
శ్రీరామచంద్రుడు, అతడి తమ్ముడితో కలిసి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రావణుడు శ్రీరాముడి భార్యను 
అపహరించాడు, శ్రీరాముడికి సుగ్రీవుడు సాయంచేయటానికీ, సుగ్రీవుడికి శ్రీరాముడు తోడ్పడటానికీ పరస్పరమైత్రితో 
మెలగటానికీ వారలకు అంగీకారం కుదిరిందట. అంతేకాక, సుగ్రీవుడికి గొప్ప బలశాలులైన మైందుడు, ద్వివిదుడు, 
లోకోత్తరపరాక్రమశాలి అయిన హనుమంతుడు, మేధావులలో మేటి అయిన జాంబవంతుడును తోడ్పడగలరు. 
ఇప్పుడు నీవు సుగ్రీవుడితో యుద్దంచేయటం నాకు సమ్మతం కాదు”. తారమాటలు విని వాలి నవ్వాడు. 


క ఆవనిత వచనములు సు | గ్రీవవిషయపక్షపాతకృత్రిమములుగా 
భావించి యాదరింపక । తా వెడలె ననూనబాహుదర్పం బెసంగన్‌. 373 


ప్రతిపదార్థం: ఆ, వనిత, వచనములు= ఆ తారయొక్కమాటలు; సుగ్రీవ, విషయ, పక్షపాత, కృత్రిమములుగాన్‌= 
సుగ్రీవుడినిగూర్చిన (ప్రస్తావనకు సంబంధించి అభిమానం చూపే కల్పితాంశాలుగా; భావించి= తలపోసి; ఆదరింపక= సరకు 
గొనక; అనూన, బాహుదర్పంబు= గొప్పదైన పరా(క్రమగర్వం; ఎస(గన్‌= అతిశయించగా; తాన్‌= తాను (వాలి); వెడలెన్‌= 
బయలుదేరాడు. 


తాత్సర్యం: తార మాటాడినవాక్యాలు, ఆమె సుగ్రీవుడియెడ గల అభిమానం చొప్పున లేనిపోని ఊహలతో 
కల్పించినవి అని తలపోసి, ఆ వాలి పరాక్రమగర్వంతో ముందుకు సాగాడు. 


వ. ఇట్లు వెడలి కట్టెదుర నున్న సుగ్రీవుం జూచి యి ట్లనియె. 374 


తాత్సర్యం: ఈవిధంగా, బయలుదేరి తనకు ఎదురుగా ఉన్న సుగ్రీవుడిని చూచి వాలి ఇట్టా పలికాడు. 


క శ్రీమదాంధ్ర మహాభారతము 


వాలిసుగ్రీవుల యుద్ధము (సం. 3-264-27) 


తే. “ఓరి దుష్టాత్మ యే నిట్లు పోరం బెక్కు। మాటు లెగువంగ సిగ్గటి పాటుచుండు 

నట్టి నీ కున్న యునికిన యిట్టలముగ । నిట్టి బీర మెక్కడనుండి పుట్టె. జెపుమ!' 375 
ప్రతిపదార్థం: ఓరి దుష్ట+ఆత్మ!= ఓరీ నీచుడా!; ఏను= నేను; ఇట్టు= ఈరీతిగా; పోరన్‌= యుద్దంలో; పెక్కుమాజణులు= 
అనేకపర్యాయాలు; ఎగువంగన్‌= తరిమి తరిమి కొట్టగా; సిగ్గు+అటీ= సిగ్గు నశించి (సిగ్గులేక); పాటుచుండు+అట్టి= 


పారిపోతూఉండేటి; నీకున్‌= నీకు; ఉన్న+ఉనికిన= ఉన్నట్టుండి, ఆకస్మికంగా; ఇట్టలముగన్‌= అధికంగా; ఇట్టి= ఇటువంటి; 
బీరము= అహంకారంతో కూడిన ధైర్యం; ఎక్కడనుండి= ఏచోటినుండి; పుట్టెన్‌= పుట్టింది? చెపుమ!= చెప్పరా! 


తాత్సర్యం: 'ఓరీ నీచుడా! సుగ్రీవా! నేను ఎన్నోసారులు లోగడ నిన్ను యుద్దంలో తజిమి తణీమి కొట్టానుకదా! 
నీవు అన్నిసారులు సిగ్గు లేక పారిపోయిన పిరికిపందవు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కమారు నన్ను ఈ విధంగా 
ఎదిరించే ధైర్యం నీకు ఏవిధంగా వచ్చిందిరా? చెప్పుము”. 


వ. అనిన బ్రహసితముఖుం డగుచు నబ్ద్బలిముఖుం డి ట్లనియె. 376 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వాలి వచించగా; (ప్ర, హసిత, ముఖుండు+అగుచున్‌= పకపక నవ్విన వదనం కలవాడు బౌతూ; 
ఆ, బలి, ముఖుండు= ఆ కోతి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని వాలి అధిక్షేపించగా, అతడితో సుగ్రీవుడు పకపకనవ్వుతూ ఈవిధంగా బదులు పలికాడు. 


క. “ఆలిని రాజ్యము గోల్పడి । యాలంబున6 దూలపోయి యక్కట బ్రదు కిం 

కేలా యని తెగువమెయిన్‌ । వాలి! రణము సేయ నమరి వచ్చితి నీతోన్‌. 377 
ప్రతిపదార్థం: వాలి!= ఓవాలీ!; ఆలిని= భార్యను; రాజ్యమున్‌= ప్రభుత్వాన్ని; కోల్పడి= పోగొట్టుకొని; ఆలంబునన్‌= యుద్దంలో; 
తూలపోయి= ఓడిపోయి; అక్కట= అయ్యో! (ఎంతటిదురవస్థదాపురించింది); బ్రదుకు= జీవితం; ఇంకన్‌= ఇకమీద; ఏలా+అని= 


ఎందుకు అని; తెగువ మెయిన్‌= సాహసంచొప్పున; నీతోన్‌= నీతోడ; రణము+చేయన్‌= యుద్దం చేయటానికి; అమరి= 
సిద్దపడి; వచ్చితిన్‌= అరుగుదెంచాను. 


తాత్పర్యం: 'ఓవాలీ! నేను ఎందుకు ఇంతటి ధైర్యంతో ఏగుదెంచానో చెప్పుతాను వినుము. నేను నాభార్యను 
కోల్పోయాను. నా రాజ్యాన్ని కూడా పోగొట్టుకొన్నాను. అయ్యో! ఇంతటి దురవస్థ నాకు దాపురించింది. ఇక ఈ 
నిరర్థక మైన జీవితం గడపి నేను బావుకొనేది ఏమున్నది? అందుచేత నాకు ధైర్యం వచ్చింది. నీతో యుద్దానికి సిద్దమై 
వచ్చాను. 


తే. చక్క గమ్మింక ముందటి చంద మొందం । గలదె? తొంటి సుగ్రీవుండు గాడు నేండు; 
నిన్ను. బొరివుచ్చి కాని పోనేర్లు నెట్లు?” ననుచు నుగ్రు(డై యవ్వీరు నార్జి కవిసె. 378 


ప్రతిపదార్థం: చక్కన్‌+కమ్ము= నీవు సన్నద్దుడవు కమ్ము; ఇంకన్‌= ఇక; ముందటిచందము= లోగడరీతి; ఒందన్‌+కలదు+ఎ= 
జరుగునా? (వెనుకటిమాదిరిగా ఇక జరుగదు సుమా); తొంటి, సు[గ్రీవుండు= పూర్వపు సుగ్రీవుడు; నేండు= ఈదినం; 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1099 


కాండు= కాడు; నిన్నున్‌= నిన్ను (ఓవాలీ నిన్ను); పొరి+పుచ్చికాని= నిన్ను సంహరించి కాని; ఎట్టు= ఏరీతిగా; పోనేర్చున్‌= 
పోగలడు? (నిన్నుసంహరించనిదే నేటి సుగ్రీవుడు పోజాలడు); అనుచున్‌= అని వచిస్తూ; ఉ(గ్రుడు+ఐ= భయంకరుడై; 
ఆ+వీరుని= ఆవాలిని; ఆర్భి= సింహనాదం చేసి, పెనుకేక పెట్టి; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: ఓవాలీ! నీవు ఇంక సవ్యంగా యుద్దానికి సన్నద్దుడవు కమ్ము. వెనుకటి చరిత్ర వేరు. అలనాటి 
సుగ్రీవుడు వేరు. నేటి సుగ్రీవుడు వేరు. నేటి సుగ్రీవుడు నిన్ను యుద్దంలో సంహరించకుండగా తిరిగిపోజాలడు 
సుమా" అంటూ భయంకరుడై సుగ్రీవుడు వాలిని ఎదుర్కొన్నాడు. 


వ. ఇవ్విధంబున. 379 
తాత్పర్యం: ఈ రీతిగా. 


ఉ. భూవినుతప్రభావులు ప్రభూత బలోద్దతు లుగ్రవైరితే 
జోవిజయుల్‌ నిరంతరయశోజయకాంక్షులు భూరిభూరుహ 
గ్రావనఖాయుధుల్‌ బలిముఖప్రవరుల్‌ గడు బొంగి వాలిసు 
గ్రీవులు దాశి రొండొరు లకృత్రిమరోషకషాయవక్తులై. 380 


ప్రతిపదార్థం: భూవినుతప్రభావులు= భూమిచేత పాగడబడిన మహిమ కలవారు- అనగా భూలోకంలోని ప్రజలందరిచేత 
గుర్తించబడిన గొప్పతనం కలవారు; ప్రభూత, బల+ఉద్దతులు= గొప్పబలం కలిగి ఉండటంచేత మదించినవారు; ఉగ్ర, వైరి, 
తేజస్‌+విజయుల్‌= భయంకరమైన శత్రువులయొక్క వర్చస్సును బాగా జయించ గలవారు; నిరంతర, యశస్‌+జయ, 
కాంక్షులు= ఎల్లప్పుడును కీర్తిని, గెలుపును కోరేవారు; భూరి, భూరుహ, (గ్రావ, నఖ+ఆయుధుల్‌= గొప్పచెట్టు, రాళ్ళు, గోళ్ళు 
ఆయుధాలుగా కలవారు; బలిముఖ, (ప్రవరుల్‌= కోతులలో శ్రేష్టులు; వాలి, సుగ్రీవులు= వాలియును, సుగ్రీవుడును; అకృత్రిమ, 
రోష కషాయవ[క్రులు+ఐ= సహజమైనకోపంచేత ఎర్రబడిన మొగాలు కలవారై; కడున్‌= మిక్కిలి; పొంగి= ఉత్సహించి; 
ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; తాకిరి= మార్కొన్నారు. 


తాత్సర్యం: ఈ రీతిగా, భూలోకంలోని ప్రజలందరిచేత పొగడబడిన గొప్పతనం గలవారు; శత్రువుల తేజస్సును 
హరించేవారు. ఎల్లప్పుడును కీర్తిని, గెలుపును కోరుకొనేవారు, గొప్ప చెట్టు, రాళ్ళు, గోళ్ళు ఆయుధాలుగా చేసికొని 
పోరాడేవారు అయిన వాలిసుగ్రీవులు మిక్కుటమైన ఉత్సాహంతో విజృంభించి ఒకరినొకరు తలపడ్డారు. 


మ. తరుసంఘంబులు పూని యొండొరుల నుద్యద్దాహులై వ్రేయ ని 
ప్టురవక్షస్ట్రలపాతవేగవిరళస్తోకంబులై పోయె న 
త్తరుసంఘంబులు; వెండియుం గడంగి యుద్యల్లీల నయ్యిద్దజఖుం 
బరుషానేకశిలాప్రయోగముల నొంపం జొచ్చి రన్యోన్యమున్‌. 381 


ప్రతిపదార్థం: తరుసంఘంబులు= చెట్టసముదాయాలు; పూన్చి= సంధించి; ఉద్యత్‌+బాహులు+ఐ= ఎత్తిన చేతులు కలవారలై; 
(చేతులు పైకెత్తి); ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; (వ్రేయన్‌= కొట్టగా; ఆ+తరు+సంఘంబులు= ఆ చెట్టసమూహాలు; నిష్టుర, 
వక్షః+స్టల, పాత, వేగ, విరళ, స్తోకంబులు+ఐ= కఠిన మైన రొమ్ములపై పడి వేగంగా తుత్తునియలై నశించినవై; పోయెన్‌; 


న. శ్రీమదాంధ్ర మహాభారతము 


వెండియున్‌= మరల; కడంగి= పూని; ఆ+ఇద్దణున్‌= ఆ వాలిసుగ్రీవులు; ఉద్యత్‌+లీలన్‌= (ప్రకాశించే రీతిగా; పరుష+అనేక, 
శిలాప్రయోగములన్‌= కఠినా లైన పెక్కురాళ్లు విసరుకొనటంచేత; అన్యోన్యమున్‌= ఒండొరులను; నొంపన్‌+చొచ్చిరి= 
బాధించసాగారు. 


తాత్సర్యం: ఆ వాలిసు(గీవులు ఇరువురును మొట్టమొదట చెట్లను పెరికి ఒకరిపై నొకరు విసరి యుద్దంచేశారు. 
ఆ చెట్టు వారి కఠినమైన రొమ్ములను తాకి తుత్తునియలై నశించాయి. ఇక, చెట్టు నశించగానే వారు రాళ్ళను గైకొని 
ఒండొరులతో యుద్ధం చేశారు. 


క. అతులితశిలావితానం | బితరేతరతనునిపాతహేలా సంచూ 
ర్లిత మగుటయు, వారలు పటు । గతిం గవిసిరి బాహుయుద్దకౌతుకమతులై. 382 


ప్రతిపదార్థం: అతులిత, శిలావితానంబు= సాటిలేని రాళ్లనముదాయం; ఇతర+ఇతర, తను, నిపాత, హేలా, సంచూర్లితము+ 
అగుటయున్‌= ఒండొరుల దేహాలపై విసరటం అనే ఆటలో పొడిపొడి అయిపోవటంచేత; వారలు= వాలిసుగీవులు; బాహు, 
యుద్ద, కౌతుకమతులు+ఐ= చేతులతోనే పోరాటం సాగించటంలో వేడుక కలిగిన చిత్తం కలవారు అయి; పటుగతిన్‌= 
సామర్థ్యంతో; కవిసిరి= మార్కొన్నారు. 


తాత్సర్యం: చెట్టు పట్టుకొని పోరాటం సాగించారు. చెట్టు నశించాయి. ఇక, రాళ్ళనే ఆయుధాలుగా స్వీకరించి 
వాలిసు[గ్రీవులు పోరాటం కొనసాగించారు. కాని, ఆ రాళ్ళుకూడా వారి ఇరువురి శరీరాలను తాకి పొడిపొడి 
అయిపోయాయి. ఇకచెట్టు, రాళ్ళు కానరాక, వారుఇద్దరును చేతులతోడనే ముష్టియుద్ధం చేయటానికి తారసిల్లారు. 


ఉ. బండొరు( బట్టుచుం దిగుచు చొండొరు6 బాయుచు వ్రేయుచున్‌ మహో 
ద్దండత నొండొరుం దొలంగ6 దా(కుచు నీంగుచు లోంగుచుం జలం 
బొండొరు మీటు చొండొరుల యుద్దతి సైంపక వీంక6 బోరి రా 
ఖండలభానుసూను లవిఖండిత చండభుజాప్రచండతన్‌. 383 


ప్రతిపదార్థం: ఆఖండల, భానుసూనులు= దేవేంద్రుడి కొడుకు- వాలియున్నూ, సూర్యుడి కొడుకు- సు[గ్రీవుడున్నూ; 
ఒండు+ఒరున్‌= ఒకరిని ఒకరు; పట్టుచున్‌= పరి(గ్రహిస్తూ; తిగుచుచున్‌= లాగుతూ; ఒండు+ఒరున్‌= ఒకరిని ఒకరు; 
పాయుచున్‌= దూరంగా జరుగుతూ (తొలగుతూ); (వ్రేయుచున్‌= కొట్టుతూ; మహా+ఉద్దండతన్‌= మిక్కిలి భీకరంగా; 
ఒండు+ఒరున్‌= ఒకరినొకరు; తొలంగన్‌+తాకుచున్‌= దూరంగా పోయేటట్టుగా, మార్కొంటూ; ఈంగుచున్‌= తొలగిస్తూ; 
లోంగుచు= లొంగుతూ, చలంబు= పట్టుదలతో; ఒండు+ఒరు= ఒకరిని ఒకరు; మీణుచున్‌= అతి(క్రమిస్తూ; ఒండు+ ఒరుల+ 
ఉద్దతిన్‌= ఒకరియొక్క అతిశయాన్ని ఇంకొకరు; సైపక= ఓర్వక; వీంకన్‌= ఉత్సాహంతో; అవి, ఖండిత, చండ, భుజా, 
ప్రచండతన్‌= పరిపూర్ణమైన పరాక్రమంయొక్క వేడిమితో; పోరిరి= పోరాడారు. 


తాత్సర్యం: దేవేంద్రుడి కొడుకైన వాలియున్నూ సూర్యుడికొడుకైన సుగ్రీవుడున్నూ పరస్పరం భీకరంగా పోరాటం 
కొనసాగించారు. ఒకరినొకరు ఒకసారి పట్టుకొనేవారు. ఒకసారి ఒకరికొకరు లాగుకొనేవారు ఒకసారి తొలగిపోయేవారు, 
మరొకసారి కొట్టుకొనేవారు. ఒకసారి ఒకరినొకరు దూరంగా (త్రోసివేసికొనేవారు. ఒకసారి ఒకరికొకరు లొంగిపోయేవారు, 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1101 


మరొకసారి ప్రక్కకు నెట్టుకొనేవారు. ఈ రీతిగా ఒకరిని ఒకరు మీరుతూ ఉత్సాహంతో పరిపూర్ణపరాక్రమ(ప్రాభవాలు 
ప్రదర్శిస్తూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా వాలిసుగ్రీవులు ఘోరయుద్దం చేశారు. 


శా. _దేహోత్సాహ మెలర్ప నుద్దతమదాంధీభూతులై యాహవో 

త్సాహవ్యగ్రులు విగ్రహంబు మిగులన్‌ సంరంభశుంభద్దతిన్‌ 

బాహాబాహి( బెనంగ నప్పు డమరెం బ్రౌఢద్విపద్వంద్వహే 

లాహస్తద్వయగాఢకర్షణరణోల్లాసంబు విస్పష్టమై. 384 
ప్రతిపదార్థం: దేహ+ఉత్సాహము+ఎలర్పన్‌= శరీరాలలోని పొంగారేశక్తి అతిశయించగా; ఉద్దత, మద+అంధీభూతులు+ఐ= 
గర్వంతో కూడిన మదంచేత కన్నులు కానరానివారై; ఆహవ+ఉత్సాహ, వ్య(గ్రులు= పోరాటంలో పొంగులువారే శక్తితో 
తొందరపడే వారై; విగ్రహంబు= శత్రుత్వం; మిగులన్‌= అతిశయించగా; సంరంభ శుంభద్గతిన్‌= తొట్రుపాటుతో కూడిన 
వేగిరపాటుతో; బాహాబాహిన్‌= చేతులు చేతులతో కలిపి; పెనంగన్‌= పోరాటం సలుపగా; అప్పుడు= ఆ సమయంలో; (ప్రాఢ; 
ద్విప, ద్వంద్వ, హేలా, హస్త, ద్వయ, గాఢ, కర్షణ, రణ+ఉల్లాసంబు= ముదిరిన (మదించిన) ఏనుగులజంట వినోదంగా చేసే 
రెండు తొండాల తీవ్రమైన పెనగులాటవలె ఒప్పుతూడఉన్న యుద్దంలోని సంతోషశోభ; విస్పష్టము+ఐ= బాగా కనిపించేదై; 
అమరెన్‌= ఏర్పడింది. 


తాత్పర్యం: వాలిసుగ్రీవులు ఇరువురు బలమైన దేహాలు కలవారు. వారిశరీరంలోని ఉత్సాహంతో వారు ఇరువురు 
కన్నుమిన్నుగానక యుద్దంమీది అభిలాషతో ఏర్పడిన తొందరపాటుతో చేతులు చేతులు కలిపి ఘోరయుద్దాన్ని 
చేశారు. వారిరువురి ద్వంద్వయుద్దం రెండు మదించిన ఏనుగులు తొండం తొండం కలిపి గాఢంగా లాగుతూ 
పెనగుతూ పట్టువీడక చేసే పోరాటాన్ని స్ఫురింపచేసింది. 


వ. మటియు నన్యోన్యదంతనఖముఖవిఖండితశరీరులై హరివీరులు రుధిరధారలం దడిసి పుష్పితంబు లగు 
నశోకంబులుం బోలె నొప్పి చలంబులు మెజియం బెనంగునెడం దుల్యబలరూపవిక్రములై యున్న 
యయ్యన్నదమ్ముల నిరువుర నేర్పడ లక్షింపనేరక లక్ష్మణాగ్రజుండు విలక్ష్యహృదయుండై వీక్షించుచున్న 
నాంజనేయుండు రావువునకు నబభిజ్ఞానార్థంబుగా నొక్కపల్లవదామంబు సుగ్రీవునటుతం బెట్ట 
దదనంతరంబ రాఘవుం డమోఘబాణంబు దొడిగి వాలియురంబు వగుల నేసినం, బడి యవ్వానరుండు 
దశరథనందను నిందించుచు. బ్రాణవియోగంబు నొంది; నిత్తెబింగున. 385 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; హరివీరులు= వానరవీరులు; అన్యోన్య, దంత, నఖ, ముఖ, విఖండిత, శరీరులు+ఐ= 
ఒకరినొకరు దంతములయొక్క, గోళ్ళయొక్క మొనలచే బాగుగా చీరబడిన దేహాలు కలవారై; రుధిరధారలన్‌= నెత్తురు 
జాలులతో; తడిసి= ఆ(ర్టమయి; పుష్పితంబులు+అగు= పూచినట్టి, అశోకంబులున్‌+పోలెన్‌= అశోకవృక్షాలవలె; ఒప్పి= శోభిల్లి; 
చలంబులు= స్పర్హలు; మెణయన్‌= (ప్రకాశించగా; పెనంగు+ఎడన్‌= పోరాడేటప్పుడు; తుల్య, బల, రూప, విక్రములు+ఐ= 
సమానమైన శక్తి ఆకార, శౌర్యాలు కలవారు అయి; ఉన్న= ఉన్నటువంటి; ఆ+అన్నదమ్ములన్‌; ఇరువురన్‌= ఇద్దరియందు; 
ఏర్పడన్‌= భేదం తెలిసేటట్టు; లక్షింపనేరక= గురిపెట్టలేక; లక్ష్మణ+అ(గజాండు= లక్ష్మణుడి అన్న (శ్రీరాముడు); 
విలక్ష్యృహృదయుండు+ఐ= చెదరిన గురిగల డెందం కలవాడై; వీక్షించుచున్‌+ఉన్నన్‌= చూస్తుండగా; ఆంజనేయుండు= 


i103 శ్రీమదాంధ్ర మహాభారతము 


హనుమంతుడు; రాఘవునకున్‌= రాముడికి; అభిజ్ఞాన+అర్థంబుగాన్‌= గుర్తుగా ఉండటంకొరకై; ఒక్క= ఒక; పల్లవదామంబున్‌= 
చిగురుటాకులదండను; సుగ్రీవు+అజుతన్‌+పెట్టన్‌= సుగ్రీవుడి మెడయందు వేయగా; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట 
వెంటనే; రాఘవుండు= రాముడు; అమోఘబాణంబు= మొక్కవోని అమ్ము; తొడిగి= వింట సంధించి; వాలి+ఉరంబు= 
వాలియొక్క రొమ్ము; పగులన్‌+ఏసినన్‌= (బ్రద్దలయ్యేటట్టుగా కొట్టగా; పడి= నేలపైకూలి; ఆ+వానరుండు= ఆ కోతి - వాలి; 
దశరథనందనున్‌= దశరథుడి కుమారుడైన శ్రీరాముడిని; నిందించుచున్‌= అధిక్షేపిస్తూ; ప్రాణవియోగంబున్‌+ఒందెన్‌= అసువులు 
వీడాడు, మరణించాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా. 


తాత్పర్యం: వెండియును ఆ కపివీరులు వాలిసుగ్రీవులు ఇరువురున్నూ ఒకరినొకరు పండ్లతో, గోళ్ళతో పీడించుకొంటూ 
నెత్తుటిజాలులతో తడిసి పూచిన అశోకవృక్షాలవలె శోభిల్హారు. ఆ విధంగా వారు స్పర్హతో పోరాడుతుండగా, ఆ 
అన్నదమ్ములు సమానరూపాలతో, సమానపరాక్రమంతో ఉండటంచేత వారిద్దరిలో ఎవరెవరో భేదం తెలియటానికి 
వీలులేకపోయింది. అందుచేత శ్రీరాముడు బాణాన్ని గురిపెట్టి సంధించలేక, వారిరువురిపోరాటాన్ని తిలకిస్తూ 
ఉండిపోయాడు. రాముడి అవస్థ గుర్తించి ఆంజనేయుడు వడిగా ఒకచిగురుటాకులదండను సు(గ్రీవుడికంఠంలో 
వేశాడు. వెనువెంటనే శ్రీరాముడు గురిపెట్టి అమోఘబాణాన్ని వింటినుండి విడిచాడు. ఆ బాణం వాలిరొమ్మును 
భేదించింది. వాలి నేలపై వ్రాలి, దశరథమహారాజుపుత్రు డైన శ్రీరాముడు అట్టి అకృత్యం చేయటం పాడిగాదని 
నిందిస్తూ అసువులు వదిలాడు. ఈ విధంగా. 


విశేషం: అలం: ఉపమ. రుధిరధారలతో నొప్పారిన వాలిసుగ్రీవులు పూచిన అశోకవృక్షాలవలె శోభిల్లారు. 


ఆ. వాలి జంపి యతనివనిత సుగ్రీవుని । వశము సేసి నిఖిలవనచరేంద్ర 
పదవియందు నెమ్మి. బట్టంబు€ గట్టి వి । స్పారయశుండు రామభద్రు€ డెలమి. 386 


ప్రతిపదార్థం: వాలిన్‌= వాలిని; చంపి= సంహరించి; రామభద్రుండు= శ్రీరాముడు; వి, స్పార యశుండు= బాగా విస్తరించిన 
కీర్తి కలవాడు; ఎలమిన్‌= సంతోషంతో; అతనివనితన్‌= వాలిభార్యను; సుగ్రీవునివశము+చేసి= సుగ్రీవుడి అధీనంకావించి; 
నిఖిల, వనచర+ఇం[ద్ర, పదవి+అందున్‌= సమస్తమైన కోతులకు రేడు అయిన పదవిలో; నెమ్మిన్‌= ప్రీతితో; పట్టంబున్‌+కట్టెన్‌= 
పట్టాభిషేకం చేశాడు. 


తాత్సర్యం: శ్రీరాముడు వాలిని సంహరించి, సమస్త మైన కోతులకు రాజుగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ 
విధంగా శ్రీరాముడు గొప్పకీర్తిని ఆర్జించాడు. మణియును వాలిభార్యయైన తారను శ్రీరాముడు సుగ్రీవుడి వశం 
చేశాడు. 


నిశేషం: తార వాలిభార్య | ఒక యుద్దంలో వాలి చచ్చిపోయాడని తలంచటంచేత సుగ్రీవుడు కిష్కింధకు రాజయినాడు. 
అప్పుడు తార సుగ్రీవుని చేరింది. వాలి సుగ్రీవుని జయించి తన భార్యయైన తారను తీసుకుపోయాడు. రాముడు వాలిని 
సంహరించిన పిమ్మట తార మరల సుగ్రీవుని చేరింది. రుమ సుగ్రీవుడు వివాహమాడిన భార్య. 


ల్‌ 


ఆ వనచరుండును రామునకు. గృతాంజలియై 'దేవా! యీఘర్మసమయశేషంబును ఘనసమయంబునుం 
గడపి మణి సీతాన్వేషణంబునకు నుత్సహించుట లెస్స' యని యయ్యిరువురకును మాల్యవత్మూటంబున 
నివాసంబు గావించి తానును గిష్కింధాపురంబున నుండె; నంత. 387 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1103 


ప్రతిపదార్థం: ఆ వనచరుండును= ఆ వానరుడును, (ఆ సుగ్రీవుడును;) రామునకున్‌= శ్రీరాముడికి; కృత+అంజలి+ఐ= 
ఘటించిన అంజలికలవాడై, నమస్కరించినవాడు అయి; దేవా!= (ప్రభూ!; ఈ ఘర్మసమయశేషంబును= ఈ వేసవికాలంలో 
మిగిలిన కాలాన్నీ; ఘనసమయంబునున్‌= వర్షాకాలాన్నీ; కడపి= పుచ్చి; మటి= పిదప; సీతా+అన్వేషణంబునకున్‌= సీతను 
వెదకటానికి; ఉత్సహించుట= పూనటం; లెస్స= మంచిది; అని= అని వచించి; ఆ+ఇరువురకును= ఇద్దరకును, ఆరామలక్ష్మణులకు; 
మాల్యవత్‌+కూటంబునన్‌= మాల్యవంతం అనే కొండకొమ్మున(సమతలాన); నివాసంబు= ఉనికి; కావించి= ఏర్పరచి; తానును= 
సుగ్రీవుడును; కిష్కింధాపురంబునన్‌= కిష్కింధ అనే నగరంలో; ఉండెన్‌= నివసించాడు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్సర్యం: ఆ వనచరు డైన సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి ఇట్టన్నాడు - 'దేవా! ఈ మండువేసవికాలం 
మిగులు ఎంతయో లేదు. ఇక వచ్చేది వానకాలం. అది ప్రయాణానికి అనువైన సమయం కాదు. వర్షాకాలం గడచిన 
వెనువెంటనే కపులను సీతను 'వెదకటంకారకై పంపటం మంచిది” అని పల్కిన అనంతరం సుగ్రీవుడు రామలక్ష్మణులకు 
మాల్యవంతం మీద విడిది యేర్చరచి తాను రాజధానిఅయిన కిష్కింధానగరంలో నివసిస్తూ ఉన్నాడు. అంతట. 


మ.  ఉరుఘర్మాఘవిఘాతసంవిహితవిశ్వోల్లాసమై సంచల 
త్సరసాంభోదనినాదతూర్యరవమై చంచద్దలాకాగరు 
ద్ధరలీలానవచామరస్సురణమై పర్జన్యసామ్రాజ్యమొ 
ప్పె రమామందిరమై యుదగ్రశిఖినీపింఛాతపత్రంబులన్‌. 388 


ప్రతిపదార్థం: పర్జన్యసామ్రాజ్యము= మేఘాలయొక్క విస్తారమైన ఏలుబడి; ఉరు, ఘర్మ+ఓఘ, విఘాత, సంవిహిత, 
విశ్శ+ఉల్లాసము+ఐ= మిక్కుటమైన చెమటవెల్లువలు లేకుండ చేయటంచేత జగత్తుకు సంతోషం కలిగించేదై; సంచలత్‌+సరస+ 
అంభస్‌+ద, నినాద, తూర్యరవము+ఐ= కదలేవి నీటితో కూడినవి అయిన మేఘాల గర్జనలనే బూరలధ్వనితో కూడినదై; 
చంచత్‌+బలాకా, గరుత్‌+భర, లీలా, నవ, చామర, స్ఫురణము+ఐ= విహరించే బెగ్గురుపక్షుల యొక్క అతిశయించిన రెక్కల 
విలాసముల వలన (క్రొత్త చామరాలనే (చమరీమృగంయొక్క వెండ్రుకలతో చేయబడిన వీవనలను) తలపింప చేసేదై; ఉదగ్ర, 
శిఖినీపింఛ+ ఆతప[త్రంబులన్‌= గొప్పనెమలిపింఛాలనే గొడుగులతో; రమామందిరము+ఐ= లక్ష్మీ నిలయమై; ఒప్పెన్‌= శోభిల్లింది. 


తాత్సర్యం: మిక్కుటాలైన చెమటవెల్లువలను ఇంకింపచేయటంచేత జగత్తుకు సంతోషం కలిగించేదై, కదలాడే 
మేఘాలగర్దనలు అనే తూర్యనినాదాలు కలదై, బెగ్గురుపక్షుల రెక్కలు అనే చామరాలు కలదై, నెమలిపింఛా లనే 
గొడుగులు కలదై, లక్ష్మీనిలయమై పర్ణన్యసామాజ్యం శోభిల్లింది. 


నిశేషం: (1) అలం: రూపకం. (2) ఈ పద్యం ఎజ్జన ప్రబంధపరమేశ్వరబిరుదాన్ని సార్థకం చేసే హృదయంగమకల్పన. 
ఇదివర్గాకాల వర్లనం. వర్షబుతువులో కానవచ్చేవి కదలియాడే మబ్బులు; మేఘగర్ణనలు బెగ్గురుపక్షులరెక్కల అతిశయం, 
0౫ (ac) 0 జ bs a 
పురివిప్పి ఆడే నెమళ్లు, జగత్తు ఆనందంలో ఓలలాడుతున్నట్టుగా సిరికళలతో శోభిల్చుతాయి. వర్షబుతువు పర్దన్యసామాజ్యంగా 
3 అత ర ౧ యె జ 
వర్లించబడింది. సామ్రాజ్యలాంఛనాలు విశ్యోల్లాసం, తూర్యరావాలు, ఛ(త్రచామరాలు- అన్నీ సమకూరాయి. 


వ. ఆ సమయంబున నక్కడ. 389 


తాత్సర్యం: అదేకాలంలో లంకలోని అశోకవనంలో. 


న! శ్రీమదాంధ్ర మహాభారతము 


క. దానవనాయకు చెటి( బడి | జానకి యురి బడిన హరిణశాబమ పోలెన్‌ 
మానిని సంతత భర్తృ । ధ్యానవివశ యగుచు నుండె. దాపం బెసంగన్‌. 390 


ప్రతిపదార్థం: జానకి= జనకుడి కూతురు (సీత); దానవనాయకుచెజన్‌+పడి= రాక్షసనేత అయిన రావణుడిచేత బంధించబడి; 
ఉరిన్‌+పడిన= కంఠానికి అడ్డంగా తగుల్కొన్న ముడిలో పడిన (చావునకు ఆ విధంగా సుస్థిరమైన); హరిణశాబము+అ, 
పోలెన్‌= లేడిపిల్లవలెనే; మానిని= అభిమానం కల ఆడుది- సీత; సంతత, భర్భ, ధ్యాన, వివశ+అగుచున్‌= ఎల్లప్పుడును భర్తను 
(శ్రీరాముడిని) గూర్చి ఆలోచించటంలోనే ఉండటంచేత వశంతప్పినదై; తాపంబు+ఎసంగన్‌= బాధ అధికం కాగా; ఉండెన్‌= 
ఉన్నది. 


తాత్సర్యం: సీతాదేవి రావణాసురుడిచెరలో ఉరిత్రాడుముడిలో చిక్కుకొన్న లేడిపిల్లవలె మిక్కిలి కష్టాలను అనుభవిస్తూ, 
ఎల్లప్పుడున్నూ తనపతి అయిన శ్రీరాముడిని స్మరించుకొంటూ తెలివితప్పి పడి ఉండింది. 
౧ 


విశేషం: అలం: ఉపమ. 


వ. అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్ర్యక్షియు లలాటాక్షియు. ద్రిస్తనియు నేకపాదయు దీర్షజిహ్వయు 
నజిహ్వయు. ద్రిజటయు నేకలోచనయు మొదలయిన వారు పెక్కంద్రు వికృతాకారంబులతోడ నయ్యబలం 
బరివేష్టించి యహర్షిశంబును నుజిక యదల్లువారును బెలుచం దిట్టువారును ఖరోష్టనిస్వనంబులు సెలంగ 
వెజిపించువారును ద్రిభువనాధిపతియైన మన దశగ్రీవునొల్లని యా దుష్టమానుషింబట్టి చెండి కండలు దిందు 

అత ఆల్‌, 
మనువారునునై యున్న నయ్యుగ్మలి గళద్దాష్పయు గద్గదకంఠియు నగుచు నారాక్షసస్తిల కిట్లనియె.391 


ప్రతిపదార్థం: ఆ+మగువ= ఆ ఆడుది(సీత); కాపు+ఉన్న= కావలి కాస్తున్న; దనుజ+అంగనలు= రాక్షస స్త్రీలు; (త్ర్యక్షియున్‌= 
త్ర్యక్షిఅనే ఆమెయు; లలాట+అక్షియున్‌= లలాటాక్షి అనే ఆమెయు; (త్రిస్తనియున్‌= (త్రిస్తని యనే ఆమెయు; ఏకపాదయున్‌= 
ఏకపాద అనేదియు; దీర్షజిహ్వయున్‌= దీర్షజబిహ్వ అనేదియు; అజిహ్యయున్‌= అజిహ్యఅనేదియు; (త్రిజటయున్‌= (త్రిజట 
అనేదియును; ఏకలోచనయున్‌= ఏకలోచన అనేదియును; మొదలు+అయినవారు= మున్నగువారు; పెక్కం|(డ్రు= పెక్కుమంది; 
వికృత+ఆకారంబులతోడన్‌= వికార మైన రూపాలతో; ఆ+అబలన్‌= ఆ వనితను - సీతాదేవిని; పరివేష్టించి= చుట్టుముట్టి; 
అహర్షిశంబును= పగలును రాత్రియును; ఉణక= నిష్కారణంగా; అదల్భువారును= భయపెట్టేవారును; పెలుచన్‌= ఎక్కువగా; 
తిట్టువారును= దూషించేవారును; ఖర+ఉట్ట్ర నిస్వనంబులన్‌= గాడిదల యొక్కయు, ఒంటెలయొక్కయు, అరుపులు, 
చెలంగన్‌=ఒప్పేటట్టుగా, వెబిపించువారును= భయపెట్టేవారును, (త్రి, భువన+అధిపతి+ఐన= మూడు లోకాలను (ప్రభువు 
అయిన, మన, దశగ్రీవున్‌= దశకంఠుడిని,-రావణుడిని; ఒల్లని= అంగీకరించని; ఈ, దుష్ట మానుషిన్‌= ఈ చెడుమనుజస్రీని, 
సీతను; పట్టి= పట్టుకొని; చెండి= ఖండించి; కండలు= శరీరంలోనిమాంసపు ముద్దలు, తిందుము= భుజిస్తాం; అనువారునున్‌, 
ఐ+ఉన్నన్‌= అయిఉండగా; ఆ+ఉగ్మలి= ఆ వనిత- ఆ సీత; గళత్‌+బాప్పయున్‌= జారునటువంటి కన్నీరు కలిగినట్టిదియును; 
గద్గద, కంఠియును= డగ్గుత్తిక పడిన గొంతుక కలదియు; అగుచున్‌= జౌతూ; ఆ, రాక్షసస్రీలకున్‌= ఆ రక్కసి మగువలకు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1105 


తాత్పర్యం: వికృతాలైన రూపాలుకలవారు త్ర్యక్షి లలాటాక్షి త్రిస్తని, ఏకపాద, దీర్హజిహ్య, అజిహ్య, త్రిజట, 
ఏకలోచన మున్నగువారు, సార్థకనామధేయలు సీతాదేవికి కావలి కాస్తున్నారు. పగలు రేయి ఆమెను అదలిస్తున్నారు. 
నిష్కారణంగా బాధిస్తున్నారు. పలుసారులు సీతను తిట్టుతూ గాడిదలవలె లొట్టిపిట్టల(ఒంటెల) వలె అరుస్తూ 
ఆమెను భయపెట్టసాగారు. “ఈ నీచురాలు ఈ మానవ'స్తీ మూడులోకాలకు ప్రభువైన రావణుడిని కాదన్నది. 
ఈమె శరీరంలోని మాంసపుముద్దలు ఖండించి భుజిస్తాం' అంటూ ఆమెను బెదిరించసాగారు. సీత డగ్గుత్తిక వడిన 
గొంతుకతో ఆ రక్కసి వనితలతో ఇట్టా పలికింది. 


విశేషం: అశోకవనిలో సీతను చుట్టుముట్టి కావలి కాచిన రక్కసి మగువలపేర్టు అనుశీలించదగినవి. వారు వికృతాకారలు - 

కాబట్టి సార్థకనామధేయలు అని ఎంచవచ్చును; (త్రక్షి= మూడు కన్నులు కలది; లలాటాక్షి= నొసటియందు నేత్రం కలది; 
బె థి ద 

త్రిస్తని= మూడుగుబ్బలు గలది; ఏకపాద= ఒక కాలు కలది; దీర్హజిహ్య= పొడుగుపాటి నాలుక కలది; అజిహ్వ= నాలుక లేనిది; 

త్రిజట= మూడు జడలు గలది; ఏకలోచన= ఒకేకన్ను కలది. 


తే, 'అమ్మలార! మీవలసినయట్ల చేయు. । డింక నేటికి. దడయంగణ నేను రాము 
దప్ప నొండొకపురుషు6 జిత్తమునం దల(ప । నింత నిజము; నాకును జీవితేచ్చ లేదు". 392 


ప్రతిపదార్థం: అమ్మలార!= ఓతల్టులార! (తల్లితో సమానలైనవారా!); మీవలసిన+అట్టు+చేయు(డు= మీకు తోచినట్టు 
చేయండి; ఇంకన్‌+ఏటికిన్‌+తడయంగన్‌?= ఇక ఆలస్యం చేయటం ఎందుకు?; ఏను= నేను; రామున్‌+తప్పన్‌= రాముడిని 
తప్ప; ఒండు+ఒక, పురుషున్‌= మరొక మగవాడిని; చిత్తమునన్‌= మనస్సులో; తల(పన్‌= స్మరించను; ఇంత= ఇది అంతయు; 
నిజము= సత్యం; నాకును= నాకు సయితం; జీవిత+ఇచ్చ= (బ్రదుకు కోరిక; లేదు= లేదు. 


తాత్సర్యం: 'ఓ తల్లులారా! మీకు నన్ను చంపవలెనని ఉన్నది. నాకుకూడ బ్రదుకవలెననే కోరిక లేదు. మీరు నన్ను 
మీకు తోచినట్లు చేయండి. నేను శ్రీరాముడిని తప్ప మనసులో వేరొకడిని కోరను”. 


వ. అనిన నజ్ఞానకితెగువ రావణున కెటింగింప( గొందటు సనిరి; మజియు సంతతప్రియవాదినియు ధర్మజ్ఞయు 
నైన త్రిజట యను రక్కసి రామాంగనం జేరంజని యి ట్లనియె. 393 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; ఆ+జానకి= ఆసీత(యొక్క); తెగువ= సాహసం; రావణునకున్‌= రావణుడికి; ఎణింగింపన్‌= 
తెలియచెప్పటానికి; కొందజు= కొంతమంది (రాక్షస (స్త్రీలు); చనిరి= వెళ్ళారు; మణియున్‌= అంతేకాక; సంతతప్రియవాదినియున్‌= 
ఎల్లప్పుడును ప్రీతి కొలిపే మాటలు పలికేదిన్నీ; ధర్మజ్ఞయున్‌= ధర్మం తెలిసినదిన్నీ; ఐన= అయిన; త్రిజట, అను= త్రిజట 
అనే పేరు కల; రక్కసి= రాక్షసి; రామ+అంగనన్‌+చేరన్‌+చని= రాముడిభార్య అయిన సీత వద్దకు వెళ్ళి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: సీతాదేవి చావుకు తెగించిన సంగతి రావణుడికి తెలియచెప్పటానికి కొందరు రాక్షస (స్రీలు అతడివద్దకు 
వెళ్ళారు. అంతట, ఎల్లప్పుడు మృదువైన మంచిమాటలు మాటాడే త్రిజట అనేరాక్షస (స్త్రీ, శ్రీరాముడిభార్య అయిన 
సీతను సమీపించి ఇట్లా పలికింది. 


1106 శ్రీమదాంధ్ర మహాభారతము 


త్రిజట తన స్వప్పవృత్తాంతము సీతతో. జెప్పుట (సం. 3-264-53) 


(ఈక 


“అమ్మ! నీ కెంతయు హర్షంబుగా నొక । వార్త నే నెటింగింతు వనజవదన! 
నామాట నిజముగా నమ్ముము వినవె! య । వింధ్యుండు నా నొక్కవృద్దదైత్యు( 
డనఘుండు రామహితాన్వేషి యై నీకు । నాశ్వాస మొనరింప నబల! నన్ను 
బనిచెను; విను, నిన్ను బాసిన పిదప ల । క్ష్మణు(డును దాను సేమమున( గలసి 


ఆ. యఖిలవానరేంద్రు( డైన సుగ్రీవుతోం । జెలిమి సేసి, యిపుడు శీఘ్రమునన 
వీరవరుండు నిన్ను విడిపించు పనికినై | యొదవి యుత్సహించి యున్నవాండు. 394 


ప్రతిపదార్థం: అమ్మ!= తల్లీ! (తల్లివంటిదానా); వనజ వదన!= పద్మంవంటి మొగం కలదానా, ఓ సీతాదేవీ!; నీకున్‌+ఎంతయున్‌, 
హర్షంబుగాన్‌= నీకు మిక్కిలి సంతసం కలిగించేటట్టు; ఒక వార్తన్‌= ఒక సమాచారాన్ని; ఏన్‌= నేను; ఎజింగింతున్‌= 
తెలుపుతాను; నామాట= నాపలుకు; నిజముగాన్‌= సత్యం అని; నమ్ముము= విశ్వసించుము; వినవె= ఆలకించుము; 
అవింధ్యుండు; నాన్‌= అనగా; ఒక్క, వృద్ధ, దైత్యు(డు= ఒక ముసలి రక్కసుడు; అనఘుండు= పుణ్యాత్ముడు; రామ, 
హిత+అన్వేషి= శ్రీరాముడి మేలు కోరేవాడు; ఐ= అయి; అబల= ఓవనితా!- సీతా! నీకున్‌= నీకు; ఆశ్వాసము+ఒనరింపన్‌= 
ఊరట కలిగించటానికై; నన్నున్‌= నన్ను; పనిచెను= నియోగించాడు; విను= ఆలకించుము; నిన్నున్‌+పాసిన, పిదపన్‌= నీ 
నుండి వేరుపడిన పిదప; లక్ష్మణుండును+తాను= లక్ష్మణుడును తానును (శ్రీరాముడును); సేమమునన్‌+కలసి= క్షేమంగా 
కూడుకొని; అఖిల, వానర+ఇం(ద్రుడు+ఐన= ఎల్ల కోతులకు రాజు అయిన; సు(గ్రీవుతోన్‌= సుగ్రీవుడితో; చెలిమి+చేసి= 
స్నేహం ఏర్పరచుకొని; ఇపుడు= ఈ సమయంలో; శీఘ్రమునన్‌+అ= వేగంగా; వీర, వరుడు= శూరులలో శ్రేష్టుడు 
అయినవాడు- శ్రీరాముడు; నిన్నున్‌= ఓసీతా నిన్ను; విడిపించు పనికిన్‌+ఐ= రావణునిచెరనుండి విడిపించే కార్యంకొరకు; 
ఒదవి= పూని; ఉత్సహించి+ఉన్నవాండు= ఉద్యుక్తుడై ఉన్నాడు. 


తాత్సర్యం: 'తల్లివంటిదానా! పద్మంవంటి ముఖం కల సీతాదేవీ! నేను నీకు ఒక శుభవార్త తెలుపుతాను. సావధానంగా 
వినుము. నాపలుకులు సత్యాలు. నామాట నమ్ముము. అవింధ్యుడు అనే ఒక ముదుసలిరక్కసుడు శ్రీరాముడి 
మేలుగోరేవాడు నీతో ఈమాటలు చెప్పి నిన్ను ఊరడించుమని నన్ను వేడాడు. అలనాడు నిన్ను ఎడబాసిన పిమ్మట 
లక్ష్మణుడు శ్రీరాముడు క్షేమంగా కలిసికొన్నారు. పిదప వారు వానరరాజు అయిన సుగ్రీవుడితో స్నేహం చేశారు. 
ఇపుడు శీఘ్రంగా దండెత్తి ఇచటికి వచ్చి రావణుడిచెరనుండి నిన్ను విడిపించటానికై వస్తున్నారు. 


వ. రావణునకు రంభానిమిత్తం బయిన నలకూబరు శాపంబుగలదు గావున నీయందు బలాత్మారంబు 
సేయరాదు; నీకు వీనివలని భయంబు వలదు; మటి యిద్దురాత్మునకుం జేటు దెలుపునట్టి దుస్స్వ్వప్నంబు 
గలిగె; నది యాకర్ణింపుము. 395 


ప్రతిపదార్థం: రావణునకున్‌; రంభా, నిమిత్తంబు+అయిన= రంభకారణంగా కల; నలకూబరుశాపంబు= నలకూబరుడు 
ఇచ్చిన శాపం; కలదు= ఉన్నది; కావునన్‌= కాబట్టి; నీయందున్‌= నీ విషయంలో; బలాత్కారంబు= బలిమితో పీడించటం, 
భోగించటం; చేయరాదు= చేయజాలడు; నీకున్‌= నీకు; వీనివలన= ఇతడి వలన (రావణుడి వలన); భయంబు= భీతి; 
వలదు= పొందనక్కరలేదు; మటి= ఇంక; ఈ+దురాత్మునకున్‌= ఈ చెడ్డ ఆత్మకలవాడికి (రావణుడికి); చేటు= కీడు; 
తెలుపు+అట్టి= సూచించేటి; దుస్వ్రప్నము= చెడుకల; కలిగెన్‌= ఏర్పడింది; అది= ఆ కలను; ఆకర్లింపుము= వినుము. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1107 


తాత్సర్యం: రావణుడు నిన్ను బలిమితో పీడించి సంభోగించనేరడు. దానికి ఒక కారణం ఉన్నది. రంభను 
బలాత్కరించి భోగించటంచేత నలకూబరుడు రావణుడిని శపించాడు. ఇక నీకు రావణుడి వలని భయం అనవసరం. 
ఇక ఆ దురాత్ముడైన రావణుడికి కీడు మూడింది. దానిని తెలిపే స్వప్నం నాకు వచ్చింది. ఆ కలను వివరించి 
చెప్పుతాను; వినుము. 


విశేషం: 1. నలకూబరుడు కుబేరుడి కొడుకు. రంభ స్వర్గలోకంలో వేశ్య. నలకూబరుడి (ప్రేయసి. ఒకసారి రావణుడు రంభను 
బలాత్కరించి సంభోగించాడు. నలకూబరుడు కోపించి, ఇకమీద రావణుడు ఏ వనితనైనా బలాత్కారంగా సంభోగిస్తే అతడి 
శిరస్సులు పగిలి చచ్చేటట్టు శాపం పెట్టాడు. 
కు ఖరముల. బూనిన రథమున । విరిసిన వెండ్రుకలు వెంట వ్రేల(గ దశకం 

ధరుండు బహుళతైలావ్లుత । శరీరు(డై దక్షిణంబు సనం గలం గంటిన్‌. 396 


ప్రతిపదార్థం: దశకంధరు(డు= పదికంఠాలు కలవాడు - రావణుడు; ఖరములన్‌+పూనిన, రథమునన్‌= గాడిదలను పూన్ఫిన 
తేరుపై; విరిసిన= చెదరిన; వెండ్రుకలు= రోమాలు; వెంటన్‌= వెనుకగా; (వ్రేలంగన్‌= వ్రేలాడగా; బహుళ, తైల+ఆవ్లుత, 
శరీరుడు+ఐ= మిక్కుటమైన నూనెతో ముంచబడిన దేహం కలవాడై; దక్షిణంబు+చనన్‌= దక్షిణపుదిక్కుగా ఏగుతున్నట్టు; 
కలన్‌+కంటిన్‌= స్వప్నాన్ని కన్నాను. 


తాత్సర్యం: గాడిదలు లాగుతున్న అరదాన్ని ఎక్కి, జారుతున్న వెంట్రుకలతో, నూనెతో తడుపబడిన దేహం 
కలవాడై పదితలలు కల రావణుడు దక్షిణదిక్కువైపు వెళ్లుతున్నట్టు నాకు స్వప్నంలో కనబడ్డాడు. 
రు a a ౧ [se య 


విశేషం: 1. దక్షిణదిక్కుకు పాలకుడు యముడు. 2. గాడిదలు గుర్రాలకుబదులు రథాన్ని లాగటం అపశకునం. 


తే. అతని చుట్టును గుంభకర్ణాదు లెల్ల । నరుణమాల్యానులేపనులై వికీర్ణ 
పతితకేశులై నగ్నులై పరగ బ్రేత । పతిదిశకు నేంగు గతి గానంబడియె నాకు. 397 


ప్రతిపదార్థం: అతని చుట్టును= రావణుడికి అన్నివైపులను; కుంభకర్ల+ఆదులు+ఎల్లన్‌= కుంభకర్ణుడు మున్నగువారు 
అందరును; అరుణ, మాల్య+అనులేపనులు+ఐ= ఎ్రనిపూలదండలతో, ఎ(ర్రనిమైపూతలతో కూడినవారై; వికీర్ల, పతిత, 
కేశులు+ఐ= చెదరి (క్రిందికి పడినజుట్టు కలవారయి; నగ్నులు+ఐ= దిగంబరులై; పరంగన్‌= ఒప్పగా; (పేతపతిదిశకున్‌= 
యముడి దిక్కునకు- దక్షిణదిశకు; ఏంగు, గతిన్‌= వెడలుతున్న రీతి; నాకున్‌= నాకు; కానంబడియెన్‌= గోచరించింది. 


తాత్సర్యం: ఆ రావణుడి చుట్టూ, కుంభకర్ణుడు మొదలైన రాక్షసులు అందరును ఎ(ర్రనిపువ్వులు ఎర్రనిమైపూతలు 
కలవారై, విరబోసిన జుట్టుముడులు జారిపోయి, వస్ర్తాలు లేకుండ యముడిదిశకు వెడలుతున్నట్టు నాకు కన్పించారు. 


చ. చారుసితోష్ట వారణలసత్సితమాల్యసితాంగరాగు(డై 
ధీరగుణోత్తరుం డధికధీనిలయుండు విభీషణుండు వి 
స్పారసితాద్రిశృంగమున భవ్యుండు మంత్రిచతుష్టయాన్వితుం 
డై రమణీయలక్షి( బొలుపారంగ నేం గలగంటి నుగ్మలీ! 398 


సళ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉగ్మలీ!= ఓకాంతా! సీతాదేవీ! చారు, సిత+ఉప్ల, వారణ, లసత్‌+సితమాల్య, సిత+అంగరాగుండు+ఐ= 
మనోజ్ఞమైన, తెల్లని ఛత్రమున్నూ, వెలుగొందే తెల్లనిపూలదండలున్నూ, తెల్లనిమైపూతలున్నూ కలవాడై; ధీర, గుణ+ఉత్తరుండు= 
చలించని ధైర్యము మున్నగుమంచిగుణాలచేత గొప్పవాడు అయి; అధిక, ధీ, నిలయుండు= మిక్కిలి తెలివితేటలకు నెలవు 
అయినవాడు; విభీషణుండు= విభీషణుడు (రావణుడి తమ్ముడు); భవ్యుండు= సాత్త్వికుడు; విస్సార, సిత+అద్రి, శృంగమునన్‌= 
(ప్రకాశించే తెల్లనికొండకొమ్మునందు; మంత్రి; చతుషస్టయ+అన్వితుండు+ఐ= మంత్రులు నలువురితో కూడి ఉన్నవాడై; 
రమణీయలక్ష్మిన్‌= అందమైనశోభతో; పొలుపారంగన్‌= విలసిల్లగా; నేన్‌= నేను; కల+కంటిన్‌= కల కన్నాను. 


తాత్సర్యం: మనోజ్ఞమైన తెల్లని గొడుగును ధరించి, తెల్లనిపువ్వులను ముడిచి, తెల్లని మైపూత వహించి, ధైర్యంఅను 
మంచిగుణంతో గొప్పవాడై తెలివితేటలకు నెలవు అయిన విభీషణుడు తెల్లనికొండకొమ్మున తననలుగురు 
మం(తులతోపాటు మిక్కుటమైనశోభతో విలసిల్లుతూండటం నేను స్వప్నంలో చూచాను. 


విశేషం: తెలుపురంగు స్వచ్చతకు గుర్తు. రావణాదులు ఎర్రనిపూలు, ఎర్రనిమైెపూతలు వహించటం, (ప్రతియోగంగా విభీషణుడు 
తెలిపువ్వులు తెలుపుమైపూతలు వహించటం గమనించతగింది. పూర్వకాలంలో మరణదండన విధించబడినవారల మెడలో 
ఎగ్రనిపూలదండలు వేయటం కద్దు. 


చ. తన సిత కీర్తి విశ్వవసుధా గగనాంతరపూరితంబుగా 
ఘనభుజు( డున్నతద్విరదకంధరసుస్థితు(డై ముదంబుతో 
ననుజుండు దాను రాఘవకులాగ్రణి సన్మధుసిక్త పాయసం 
బొనర భుజింప( గంటి వికచోత్సలలోచన! నిక్కమింతయున్‌. 399 


ప్రతిపదార్థం: వికచ+ఉత్సల, లోచన!= వికసించిన కలువలవంటి కన్నులు కలదానా- ఓ సీతాదేవీ!; అనుజు(డున్‌= తమ్ముడును; 
తాను= తాను; రాఘవ, కుల+అ(గ్రణి= రఘువుయొక్కకులంలో పుట్టినవారిలో శ్రేష్ణుడు- శ్రీరాముడు; తన, సిత, కీర్తి= 
తనదైన తెల్లని యశస్సు; విశ్వవసుధా, గగన+అంతర, పూరితంబుగాన్‌= సమస్త మైన నేలకు, నింగికి కల మధ్యభాగాన్ని 
అంతటిని నింపుతుండగా; ఘనభుజుండు= గొప్పభుజాలు కలవాడు, అధికమైన శౌర్యంకలవాడు; ఉన్నత, ద్విరద, కంధర, 
సుస్టితుండు+ఐ= ఎత్తైన ఏనుగు మెడపై హాయిగా కూర్చున్నవాడై; ముదంబుతోన్‌= సంతోషంతో; సత్‌+మధు, సిక్త, పాయసంబు= 
మంచితేనెతో తడిసిన పరమాన్నం; ఒనరన్‌= ఒప్పిదంగా; భుజింపన్‌= తినుచుండటం; కంటిన్‌= చూచాను; ఇంతయున్‌= 
ఈ స్వవ్న మంతయూ; నిక్కము= నిజం. 


తాత్సర్యం: చెంగలువరేకులవంటి కనులు కల ఓ సీతాదేవీ! నాకు శ్రీరాముడు కలలో కన్పించాడు. తన తెల్లనియశస్సు 
భూమ్యాకాశాల మధ్యభాగాన్ని అంతటిని నింపగా, మహాపరా[క్రమశాలి అయిన శ్రీరాముడు ఎత్తైన ఏనుగుమెడపై 
తమ్ముడు లక్ష్మణుడితో కలిసి కూర్చొని సంతోషంతో తేనెతో కూడిన పాయసాన్ని ఆరగిస్తున్నట్టు కల వచ్చింది. 
నాకు వచ్చిన కల నిజం (నిజమౌతుంది). 


విశేషం: కీర్తి తెల్లగా ఉంటుంది. ఇది కవిసమయం. 


క. పులిచేత వ్రేటువడి మై6। గలయంగ నెత్తురులు గ్రమ్మంగా నేడ్డుచు ని 
మ్ముల నుత్తరాభిముఖి వై । కలుషితగతి నరుగ నిన్ను. గనుంగొంటిం గలన్‌. 400 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1109 


ప్రతిపదార్థం: పులిచేతన్‌= వ్యాఘ్రంచేత; వ్రేటు+పడి= దెబ్బవేయబడి; మైన్‌+కలయంగన్‌= శరీరంలో కలిసేటట్టుగా; నెత్తురులు= 
రక్తాలు; (క్రమ్మ(గాన్‌= ఆవరించగా; ఏడ్భుచున్‌= ఆ(క్రోశిస్తూ; ఇమ్ములన్‌= యథేచ్చగా; ఉత్తర+అభిముఖివి+ఐ= ఉత్తరదిక్కుకు 
మొగం పెట్టినదానివై; కలుషితగతిన్‌= తొట్రుపడే నడకతో; అరుగు= వెడలే; నిన్నున్‌= ఓ సీతాదేవీ నిన్ను; కలన్‌= స్వప్నంలో; 
కను(గొంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: పెద్దపులిచేత కొట్టబడి శరీరంనిండా నెత్తురులు జాలువారుతుండగా శోకిస్తూ నీవు యథేచ్చగా 
ఉత్తరదిశవైపుకు తొట్రుపాటుతో కూడిన నడకతో పోవటం నేను నా స్వప్నంలో చూచాను. 


క. నా కల నిక్కల యయ్యెడు । శోకింపకు మమ్మ యింక సుందరి! పుణ్య 
శ్లోకు జితలోకు నతులవి । వేకుం బ్రియు( బొందంగలుగు వేగమ నీకున్‌. 401 


ప్రతిపదార్థం: సుందరి!= (అందగత్తె వైన) ఓ సీతాదేవీ!; నా కల= నాకు వచ్చిన స్పష్షం; నిక్కల+అయ్యెడున్‌= నిజం అయ్యే 
కల కాగలదు (నిక్కము+కల= నిక్కల); శోకింపకుమమ్మ= దుఃఖించకుము; ఇంకన్‌= ఇకమీద; పుణ్యశ్టోకున్‌= పుణ్యం 
కలిగించే కీర్తికలవాడిని; బితలోకున్‌= జయించబడిన లోకం కలవాడిని (లోకవిజేతను); అ,తుల, వివేకున్‌= సాటిలేని 
విచక్షణాజ్ఞానం కలవాడిని; ప్రియున్‌= భర్తను; వేగము+అ= శీఘ్రంగా; నీకున్‌= నీకు; పొందన్‌+కలుగున్‌= పొందటానికి వీలు 
కలుగుతుంది. 


తాత్సర్యం: అందగత్తె వైన ఓ సీతాదేవీ! నా కల నిజం కా గలదు. తల్లీ! ఇక దుఃఖించకుము. గొప్పయశస్సు 
నార్జించిన మహానుభావుడు, గొప్పపరాక్రమవంతుడు అయిన నీభర్తను నీవు శీఘ్రంగా పొందగలవు”. 


ఆ. అనినంద్రిజటపలుకు లవి నిక్కనులు గాంగ । వగచి సీత గొంత వనట దక్కి 
యాసతోడ నుండె; నట దశవదనుండు । సీతం దలంచి వివశచిత్తు( డగుచు. 402 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; (త్రిజట పలుకులు= (త్రిజట చెప్పిన మాటలు; అవి= అవి అన్నియును; నిక్కములు+కా6 
గన్‌= నిజాలుగా; వగచి= భావించి; సీత= జానకి; కొంత= కొంచెం; వనట+తక్కి= విచారం మాని; ఆసతోడన్‌= ఆశతో; 
ఉండెన్‌= ఉండింది; అటన్‌= అక్కడ; దశవదనుండు= పదిమొగాలు కలవాడు, రావణుడు; సీతన్‌+*తలంచి= సీతను స్మరించి; 
వి, వశ, చిత్తుండు+అగుచున్‌= వశం తప్పిన మనస్సు కలవాడు జౌతూ. 


తాత్సర్యం: (త్రిజట చెప్పిన పలుకులు విని, అవి నిజాలు కావచ్చునని ఆశతో సీత కొంత ఊరటచెంది ఉండింది. 
అట రావణుడు సీతను స్మరించి వశం తప్పిన మనస్సుకలవా డయ్యాడు. 


వ. తాను దేవదానవ గంధర్వాది భూతవర్గంబుల నెల్ల జయించియుం గందర్పదర్పంబు వారింప నోపక 
యాక్షణంబ దివ్యమాల్యాంబరాభరణ భూషితుండై సంచారశీలం బైన కల్పపాదపంబునుంబోలె నొప్పియు. 
దనయొవ్చు( బితృప నంబునందలి వటభూరుహంబుసొంవునుంబోలె నతిబీషణం బగుచుండ 
నశోకవనమధ్యంబు సొత్తెంచి రోహిణీసమీపంబునకు వచ్చు శనైశ్చరుండునుంబోలె జానకిం జేరం జనుదెంచి 
ప్రణయపూర్వకంబుగా నిట్లనియె. 403 


0 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తాను= తాను (రావణుడు); దేవ, దానవ, గంధర్వ+ఆది, భూత, వర్గంబులన్‌= వేల్పులు రాక్షసులు 
గంధర్వులు మున్నగునట్టి చేతనాచేతనజాతులను; ఎల్లన్‌= అన్నింటిని; జయించియున్‌= గెలిచియున్నూ; కందర్ప, దర్పంబు= 
మన్మథుడియొక్క విజృంభణం; వారింపన్‌+ఓపక= అడ్డగింపజాలక; ఆ+క్షణంబు+అ= ఆ నిముసంలోనే; దివ్య, మాల్య+అంబర+ 
ఆభరణ, భూషితుండు+ఐ= దేవతామహిమగల పూవులు, వస్త్రాలు, భూషణాలచేత అలంకరించబడిన వాడై; సంచార 
శీలంబు+ఐన= నడచునట్టి స్వభావంగల; కల్ప, పాదపంబునున్‌+పోలెన్‌= కల్పవృక్షంవలె; ఒప్పియున్‌= శోభిల్లికూడ; తన+ఒప్పున్‌= 
తనశోభను, పితృవనంబు నందలి= శ్మశానంలోని; వటభూరుహంబు, సొంపునున్‌+పోలెన్‌= మధ్రిచెట్టుయొక్క సొగసువలె; 
అతిభీషణంబు= మిక్కిలి భయంకరం; అగుచున్‌+ఉండన్‌= జౌతుండగా; అశోకవనమధ్యంబు+చొత్తెంచి= అశోకవనంయొక్క 
మధ్యభాగాన్ని చేరి; రోహిణీ, సమీపంబునకున్‌= రోహిణీనక్షత్రం దగ్గరకు; వచ్చు= అరుగుదెంచే; శనైశ్చరుండునున్‌+పోలెన్‌= 
శనిగ్రహం వలె; జానకిన్‌= సీతను; చేరన్‌+చనుదెంచి= చేరడానికి వచ్చి; ప్రణయ పూర్వకంబుగాన్‌= ప్రేమ తొణికిసలాడేటట్లుగా; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: రావణుడు వేల్పులు రాక్షసులు గంధర్వులు మున్నగు భూతజాతులను అన్నింటినీ గెలిచినవాడే 
అయినను మన్మధుడిని గాలువజాలకపోయాడు. ఇక సీతాదేవియొక్క అనురాగాన్ని చూరగొనటానికై రావణుడు 
దివ్యపుష్పాలు ముడిచి మంచివస్రాలను ఆభరణాలను ధరించి, నడుస్తున్న కల్పవృక్షంవలె అశోకవనానికి వచ్చాడు. 
కాని, ఆతడు శ్మశానంలో విస్తరించిన మ(ర్రిచెట్టువలెనే భాసించి మిక్కిలి భయంకరంగా కన్పించాడు. రావణుడు 
అశోకవనంలో ఉన్న సీతాదేవివద్దకు రావటం రోహిణీనక్షత్రం సమీపానికి శనిగ్రహం చేరుతున్నట్టు కన్పించింది. ఆ 
రీతిగా రావణుడు సీతదరి చేరి అనురాగం తొణికిసలాడేటట్టుగా ఇట్టా పలికాడు. 


విశేషం: 1. రావణుడు జంగమకల్పవృక్షంవలె చనుదెంచాడు అన్నప్పుడు. అలంకారం ఉ(త్రేక్ష. కల్పవృక్షము- కదలునట్టిదికాదు. 
ఒకవేళ కదలితే ఎట్టుంటుందో అట్టా ఉన్నాడని ఊహించుకొనవలెను కాబట్టి ఉత్రేక్ష. 2. కల్పవృక్షం స్వర్గంలో నందనవనంలోని 
౧ ౧ అ a is 
చెట్టు. కోరిన కోరికల నిచ్చే మహిమ కలది. 3. వటవృక్షంవోలె అనుచో అలంకారం ఉపమ. 4. అట్టే శని రోహిణీ నక్షత్రాన్ని 
చేరినట్టు అనుచో అలంకారం ఉపమ. రోహిణీనక్షత్రాన్ని శనిగ్రహం చేరినప్పుడు లోకంలో పెక్కు అరిష్టాలు సంభవిస్తాయని 
(39) oa లి: 
జ్యోతిష్కులు చెప్పుతారు. 


క. “ఏల మదిరాక్షి! వలవని । జాలింబడి నవసెదవు లసద్దూషణ లీ 
లాలంకృతవై నను గృప । నేలికొనం గదవె వేయు నేటికి నింకన్‌. 404 


ప్రతిపదార్థం: మదిర+అక్షి!= మత్తెక్కించే నేత్రాలు కలదాన- ఓసీతాదేవీ! ఏల= ఎందుకు; వలవని= కూడని; జాలిన్‌+పడి= 
దుఃఖంలో పడి; నవసెదవు= వెతచెందుతావు; లసత్‌+భూషణ+అలంకృతవు+ఐ= ప్రకాశించే ఆభరణాలను సింగారించుకొనినదానివై; 
ననున్‌= నన్ను (రావణుడనైన నన్ను); కృపన్‌= దయతో; ఏలికొనన్‌+కదవె= పాలించుకొనవే; ఇంకన్‌= ఇక; వేయున్‌+ఏటికిన్‌?= 
వేలకొలది మాటలు ఎందుకు? 


తాత్సర్యం: మత్తెక్కించే కన్నులు గల ఓ సీతాదేవీ! నీ కనుచూపులు చాలు. నేను మరులుగొని ఉన్నాను గదా! ఇటు 
నాపై దయచూపుము. ఎందుకు నీవు ఈరీతిగా కూడనిదుఃఖాన పడి కృశిస్తున్నావు? వెలుగొందే ఆభరణాలు ధరించి 
నన్ను దయతో ఏలుకొనుము. వేలకొలదిమాటలు మాటాడి నేను అధికప్రసంగం చేయదలచుకోలేదు. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1111 


చ.  అనిమిష యక్ష రాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాం 
గనల గరంబు చిత్తమున. గైకొన కే ననురాగలీలమై 
నిను మది నాదరించు టిది నీదగుభాగ్యము గాదె? యింతయున్‌ 
వనిత! యెటుంగ వైతి; గరువంపువిచారము లేల నీయెడన్‌. 405 


ప్రతిపదార్థం: వనిత!= మగువా! ఓసీతాదేవీ!; అనిమిష. యక్ష, రాక్షస, వియత్‌+చర; కిన్నర, పన్నగ+అసుర+అంగనలన్‌= 
వేల్పులకు, యక్షులకు, కిన్నరులకు, పాములకు, అసురులకు చెందిన ఆడువారిని; కరంబు= మిక్కిలిగా; చిత్తమునన్‌= 
మనస్సులో; కైకొనక= స్వీకరించక; ఏన్‌= నేను; అనురాగలీలమైన్‌= (ప్రేమతో నిండిన కేళిచొప్పున; నినున్‌= నిన్ను; మదిన్‌= 
మనస్సులో; ఆదరించుట= ప్రేమించటం; ఇది= ఇట్టి ప్రేమ; నీదు+అగు= నీది అయిన; భాగ్యము+కాదె= అదృష్టమే కదా?; 
ఇంతయున్‌= ఇది (అంతయు నీ అదృష్టయోగమే అని); ఎణుంగవు+ఐతి= తెలిసికొనలేకపోయావు; గరువంపు విచారములు= 
గర్వంతో కూడిన ఆలోచనలు; ఈ+ఎడన్‌= ఈపట్టున; ఏల= ఎందుకు? 


తాత్సర్యం: ఓ సీతాదేవీ! నేను దేవతలను యక్షులను గంధర్వులను కిన్నరులను పన్నగులను అందరను 
జయించినవాడను కదా! ఆయా జాతులలోని సుందరాంగులు ఎందరు లేరు? వారు అందరు నా అధీనంలో 
ఉన్నవారే అయినను వారిని ఎవ్వరిని వరించక నేను అనురాగంతో నిన్ను కోరటం నిజంగా నీకు పట్టిన గొప్ప 
అదృష్టయోగం సుమా! ఆ సంగతి నీవు గుర్తించలేదు. అనవసరమైన దుఃఖంలో మునిగి ఉన్నావు. గర్వంతో కూడిన 
ఆలోచనలు చేయటం ఈ పట్టున భావ్యం కాదు. 


విశేషం: 1. కిన్నరులు - అశ్యముఖం నరశరీరంకల దేవజాతివారు. 2. అనిమిషులు - రెప్పపాటు లేనివారు- వేల్పులు. 
3. రాక్షసులు, అసురులు దైత్యదానవులు. దితిసంతతి దనుసంతతి అని రక్కసులలో రెండు తెగలు. ఈ పద్యంలో రాక్షస 
అసుర పదాలు రెండూ వాడబడినవి. 


ఉ. రాము(డనంగం బేర్మియును రాజ్యము. గోల్పడి కానలోన దుః 
ఖామయ మగ్గు డైన యొకయల్పమనుష్యుండు వానిపై గడుం 
బ్రేముడి సేయుచున్‌ వగపుపెల్లున( జిత్తము దల్లడిల్లంగా 
నీ మెయి నుండు నీయునికి యేసుఖ మండ్రు లతాంగి చెప్పుమా! 406 


ప్రతిపదార్థం: లతా+అంగి!= తీగవంటి సుకుమార మైన శరీరం కలదానా!; ఓసీతాదేవీ!; రాముండు+అనంగన్‌= రాముడు 
అనగా; పేర్మియును= గొప్పతనాన్ని; రాజ్యమున్‌= రాజ్యపరిపాలనమును; కోల్పడి= పోగొట్టుకొని; కానలోనన్‌= అడవిలో; 
దుఃఖ+ఆమయ, మగ్నుండు+ఐన= ఆవేదన అనే రోగంలో మునిగినవాడు అయిన; ఒక= ఒకానొక; అల్పమనుష్యుండు= 
తక్కువ అయిన మానవుడు; వానిపైన్‌= అతనిపై, ఆ రాముడిపై; కడున్‌= మిక్కిలి; ప్రేముడి+చేయుచున్‌= అనురాగం 
చూపుతూ; వగపు పెల్లునన్‌= విచారంయొక్క అతిశయంతో, గొప్పదుఃఖంతో; చిత్తము= మనస్సు; తల్లడిల్లంగాన్‌= ఆందోళన 
చెందగా; ఈ మెయిన్‌= ఈ రీతిగా; ఉండు= ఉన్నటువంటి; నీ+ఉనికి= నీ (బ్రదుకు; ఏసుఖము= ఎట్టి సౌఖ్యంతో కూడింది; 
అండ్రు= అని చెప్పుతారు; చెప్తుమా= వచించుమా. 


న! శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తీగవలె సుకుమారమైన శరీరంగల సీతాదేవీ! రాముడు ఎవడు? గొప్పతనమును, రాజ్యాన్ని గోలుపోయి 
అడవులలో తిరుగాడుతూ దుఃఖం అనే రోగంలో మునిగిన ఒక అల్పమానవుడు. అట్టి రాముడిపై నీవు ప్రేమ 
వహించి నీ మనస్సును దుఃఖంతో తల్లడిల్లేటట్టు చేస్తున్నావు. ఇది ఎటువంటి సుఖం? ఎవరు దీనిని సుఖమని 
చెప్పుతారు? నీవే చెప్పుము. 


విశేషం: ఉ.వి. ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణ (ప్రతిలో- “పేర్మియును రాజ్యము” అనే పాఠం ఉన్నది. (పేర్మియుమ- 
అనే అచ్చుతప్పుతో ఉన్న పాఠాన్ని సరిచేసుకోవాలి). “పేర్మి యువరాజ్యము' - అన్నది పాఠాంతరంగా గుర్తించబడింది. 
రాముడరణ్యవాసదీక్ష పూనే సమయంలో అతడు త్యాగంచేసింది యౌవరాజ్యాభిషేకమే కాబట్టి “పేర్మి యువరాజ్యము' అనే 
పాఠాన్నే ఈ (ప్రతిలో [గ్రహించటమైనది. 


వ. ఏను సకలలోకేశ్వరుండ; నాకుం గింకరులై పదునాలుగుకోట్లు నిశాచరభటులును, నిరువది యెనిమిదికోట్లు 
రాక్షసులును, నెనుబదియాటుకోట్లు యక్షులును వర్తిల్లుదురు; నిఖిలధనాధ్యక్షుండయిన యక్షేశ్వరుండు 
నాయగ్రజుండు; బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు మదీయజనకుండు; గుబేరునకు వినోదపాత్రంబు లైన 
గంధర్వాప్పరోగణంబులు నన్ను సేవించు; బంచమలోకపాలుం డని నన్ను ద్రిభువనంబులు. గీర్తించు; 
భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వరగృహంబునం దెట్లట్లనాగ్భృహంబున నక్షయంబు; లిట్టినావిభవం 
బింతటికిని మదీయజీవితంబునకు నధీశ్వరివై నుఖంబున భోగింపు' మనిన విని, వైదేహి 
క్రోధశోకవ్యాకులహృదయ యగుచు వానిదెసం జూడక యొక్కతృణాంకురం బుపలక్షించి యి ట్లనియె.407 


ప్రతిపదార్థం: ఏను= నేను; సకల, లోక+-ఈశ్వరుండన్‌= సమస్తభువనాలకు అధినేతనైన పరిపాలకుడను; నాకున్‌= నాకు; 
కింకరులు+ఐ= సేవకులు అయి; పదునాలుగుకోట్టు నిశాచరభటులును= పదునాలుగుకోట్లమంది రాత్రించరులు- రాక్షసులును; 
ఇరువది+ఎనిమిదికోట్టు రాక్షసులును= ఇరువది ఎనిమిదికోట్టు రక్కసులును; ఎనుబది ఆజుకోట్టు, యక్షులును= ఎనుబది 
ఆరుకోట్ల జక్కులును; వర్తిల్లుదురు= పనిచేస్తారు; నిఖిల, ధన+అధ్యక్షుండు+అయిన= సమస్తమైన ధనానికి అధిపతి అయిన; 
యక్షేశ్వరుండు= (యక్ష+ఈళ్వరుండు=) యనులయొక్క(ప్రభుంవు- కుబేరుడు; నా+అ(గజాండు= నా అన్న; 
(బ్రహ్మసమానుండు+అగు= (బ్రహ్మదేవుడితో తుల్యుడు అయిన; విశ్రవసుండు; మదీయ, జనకుండు= నా తండ్రి; కుబేరునకున్‌; 
వినోదపాత్రంబులు+ఐన= వేడుకను ఒనగూర్చేవి అయిన; గంధర్వ= గంధర్వుల కన్నెలు; అప్పరోగణంబులు= వేలుపుకన్నెల 
సముదాయాలు; నన్నున్‌= నన్ను; సేవించుచున్‌= కొలుస్తూ; పంచమ లోకపాలుండు+అని= అయిదవ లోకపాలకుడు అని; 
నన్నున్‌= నన్ను; త్రి, భువనంబులున్‌= మూడులోకాలున్నూ; కీర్తించున్‌= కొనియాడుతాయి; భక్ష్యభోజ్య+ఆది వస్తువులును= 
తినుబండారాలు మున్నగునవి; సుర+ఈశ్వర, గృహంబునందున్‌= దేవేంద్రుడి ఇంటిలో; ఎట్టు+అట్టు+అ= ఏయేవిధాలుగా 
ఉంటాయో అట్టా నా గృహంబునన్‌= నా ఇంటిలో; అక్షయంబులు= తరుగనట్టివి; ఇట్టి= ఇటువంటి; నా విభవంబు= నా 
సంపద; ఇంతటికిని= సర్వస్వానికి; మదీయ, జీవితంబునకున్‌= నా (బ్రదుకుకు; అధి+ఈశ్యరివి+ఐ= ఏలికసానివై; సుఖంబునన్‌= 
సాఖ్యంతో; భోగింపుము= అనుభవించుము; అనినన్‌= అని (రావణుడు చెప్పగా); విని= ఆలకించి; వైదేహి= విదేహరాజుకూతురు 
సీతాదేవి; (క్రోధ, శోక, వ్యాకుల, హృదయ,+అగుచున్‌= కోపంచేత, దుఃఖంచేత, కలత చెందిన డెందం కలది జౌతూ; 
వానిదెసన్‌= అతడి (రావణుడి) వైపు; చూడక= వీక్షించక; ఒక్క= ఒక; తృణ+అంకురంబు= గడ్డిపరక; ఉపలక్షించి= 
అన్యాపదేశంగా నిలిపి- అనగా రావణుడికి బదులుగా ఉద్దేశించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1113 


తాత్సర్యం: నేను ఎవరో నీకు తెలియునా? నేను సకలభువనాలకు సార్వభౌముడిని. నాకు సేవకులుగా 
పదునాలుగుకోట్లమంది దైత్యులు, ఇరువదియెనిమిదికోట్లమంది దానవులు; ఎనుబదిఆరుకోట్లమంది యక్షులు ఉన్నారు. 
సమస్తమైన ధనానికి అధిపతి అయిన యక్షులప్రభువు కుబేరుడు నా అన్న. (బ్రహ్మతో తుల్యుడు అయిన విశ్రవసుడు 
నా తండ్రి. కుబేరుడికి వినోదం కల్పించే గంధర్వకన్యలు అప్పరసలు నన్ను కొలుస్తూ ఉంటారు. మూడులోకాలు 
నన్ను 'పంచమలోకపాలకుడు* అని మన్నిస్తాయి. దేవేంద్రుడి ఇంటిలో ఉన్నట్లే నాగృహంలోనూ తినుబండారాలు 
పుష్కలంగా ఉంటాయి. ఇవి నా సిరిసంపదలు. ఇట్టి నా ఐశ్వర్యానికే కాక నా జీవితానికి నీవు ఏలికసానివి కమ్ము. 
సమస్తసౌఖ్యాలు అనుభవించుము” అని రావణుడు చెప్పగా విని సీతాదేవి ఆతడి ముఖం చూడనొల్లక, మిక్కుటమైన 
కోపంచేత దుఃఖంచేత పీడించబడిన హృదయం కలదై, ఒక పచ్చగడ్డిపరకను రావణుడికి బదులుగా ఉద్దేశించి ఇట్టా 
పలికింది. 


విశేషం: 1. భక్ష్యాలు= తినుబండారాలు. ఇవి 5 విధాలు. 1. భక్ష్యం 2. భోజ్యం 3. లేహ్యం 4. చోష్యం 5. పానీయం- 
ఉపలక్షణం ఇంకొక దానిని ఉదేశించి చెప్పింది. ఇచట తృణాంకురము (రావణుడి సానంలో) ఉపలక్షించబడింది. 
ణ్‌ ఠా (ar) 


సీ, “అకట! పరాంగన, నబలం బతివ్రత, । బరికింపంగా మర్త్యభామ నేను, 
రాక్షసుండవు నీవు; రాగంబు మది నించు । కయు లేని నాదు సంగమమునందు( 
గలిగెడు నట్టి సౌఖ్యం బెంత? యదియును । గాక యాద్యుం డైన కమలగర్జు 
పొత్తు(డ నని లోకపాలతుల్యుండ నని । హరసఖుం డైన ధనాధినాథు 


ఆ. భ్రాత నని భవత్ర్రభావంబు సెప్పితి; । విట్టి నీవు ధర్ము వెటి(గి దురిత 
వర్తనంబు విడువవలదె? సిగ్గేది యి । ప్పగిది. బ్రల్లదములు వలుక( దగునె?' 408 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో! పర+అంగనన్‌= ఒరుని భార్యను; అబలన్‌= బలంలేనిదానను (కోమలిని అని భావం); 
పతివ్రతన్‌= భర్తయందే అనురక్తి కలిగినదానను; పరికింపంగాన్‌= అరయగా; ఏను= నేను; మర్హ్వభామను= మనుష్య స్ర్తీని; 
నీవు= ఈవు; రాక్షసుండవు= రక్కసుడవు; మదిన్‌= చిత్తంలో; రాగంబు= (పేమ; ఇంచుకయున్‌ లేని= ఏమాత్రమున్నూ లేని; 
నాదు, సంగమము నందున్‌= నాపొందులో; కలిగెడు+అట్టి= ఏర్పడునట్టి; సౌఖ్యంబు= సుఖం; ఎంత= ఏమాత్రమైనది?; 
అదియును+కాక= అంతమా(తమేగాక; ఆద్యుండు+ఐన= మొదటివాడు అయిన (సృష్టికి ఆద్యుడు అయిన); కమలగర్భు, 
పౌత్రుండన్‌= బ్రహ్మదేవుడి మనుమడిని; అని= అంటూ; లోకపాలతుల్యు(డన్‌+అని= దిక్సాలకులతో సమానమైనవాడను అని; 
హరసఖుండు+ఐన= శివుడి మిత్రుడు అయిన; ధన+అధినాథు, (భాతన్‌= కుబేరుడిసోదరుడను; అని= అనుచూ; 
భవత్‌+ప్రతాపంబు= నీదైన మహిమ; చెప్పితివి= వచించావు; ఇట్టి నీవు= ఇటువంటి (ప్రతాపం కల నీవు; ధర్మువు+ఎజింగి= 
ధర్మాన్ని తెలిసికొని; దురిత, వర్తనంబు= చెడునడవడి; విడువన్‌వలదె= వీడవలెను కదా; సిగ్గేది(సిగ్గు+ఏది)= సిగ్గువీడి; 
-ఈరితిగా; ప్రల్లదములు= పారుష్యాలు (కఠినమైన మాటలు); పలుకన్‌= తగునె?= వచించటం భావ్యమా? (భావ్యం 
కాదుకదా); 


తాత్పర్యం: 'అయ్యో, రావణా! నాకు ఎంతటి దురవస్థ ఏర్పడింది. నేను ఒరుని భార్యను. కోమలిని, భర్తయందే 
అనురాగం కలిగి భర్తనే దైవంగా భావిస్తున్నదానను. నీవా రాక్షసుడవు. నీయందు ఏమాత్రం అనురాగం లేని 
నాపొందు నీకు ఏవిధంగానూ ఎట్టిసుఖం ఈయజాలదు కదా. అదియునుంగాక, నీవు (బ్రహ్మదేవుడి మనుమడవు 


క. శ్రీమదాంధ్ర మహాభారతము 


అని, దిక్సాలకులతో సమానుడను అనీ, పరమశివుడిమిత్రుడు ధనపతి అయిన కుబేరుడిసోదరుడను అని గొప్పలు 
చెప్పుకొంటున్నావు. మణి అంతటి గొప్పవాడికి ధర్మం తెలియాలి. చెడునడవడి వదలిపెట్టాలి. అంతే కాని ఈ 
రీతిగా నోటికి వచ్చినట్టు కండకావరంతో ్రల్లదాలు (పేలవచ్చునా? నీ ప్రవర్తన ఎంతమాత్రం బాగా లేదు”. 


విశేషం: కమలగర్భుండు= (బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి నాభికమలంనుండి ఉద్భవించినగాథ సుప్రసిద్ధం. 

వ. అని పలికి జానకి యుత్తరీయసంవృతవదనయై యతికరుణంబుగా నేడ్డిన నద్దురాత్ముండు వెండియు( 
గొన్ని దుర్వచనంబులు పచరించి యనంతరంబ యంతర్జానంబు నొందె; నప్పాల(తియు నెప్పటియట్ల 
రాక్షసీరక్షిత యై యుండె నని మార్మండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన తెబి(గు వైశంపాయనోక్తం 
బైన యాఖ్యానంబు విఖ్యాతమాధుర్య మనోహరంబుగా. 409 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; జానకి= సీత; ఉత్తరీయ సంవృత వదన+ఐ= పైవ[స్తంచేత కప్పబడిన మొగం కలది 
అయి; అతి కరుణంబుగాన్‌= మిక్కిలి జాలిగా; ఏడ్చినన్‌= ఆ(క్రోశించగా; ఆ+దురాత్ముండు= ఆ చెడ్డ ఆత్మ కలవాడు- 
రావణుడు; వెండియున్‌= మటియును; కొన్ని= కొన్ని; దుర్భచనంబులు= చెడు పలుకులు; పచరించి= పలికి; అనంతరంబు+అ= 
వెనువెంటనే; అంతర్జానంబున్‌+ఒందెన్‌= కనుపించకుండా పోయాడు; ఆ+పొలంతియున్‌= ఆ వనితయు- సీతాదేవియు; 
ఎప్పటి+అట్ట= యథాప్రకారంగా, ఇదివరకు వలెనే; రాక్షసీ రక్షిత+ఐ= రాక్షసస్తీలచేత కావలి కాయబడిందై; ఉండెన్‌= ఉండింది; 
అని= అని చెప్పి; మార్కండేయుండు; ధర్మరాజునకు; నిర్దేశించిన= తెలియచెప్పిన; తెజంగు= తీరు; వైశంపాయన+ఉక్తంబు+ఐన= 
వైశంపాయనుడిచేత చెప్పబడిన; ఆఖ్యానంబు= పెద్ద కథ; విఖ్యాత, మాధుర్య, మనస్‌+హరంబుగా= సుప్రసిద్దమై, తియ్యనిదై, 
మనస్సును ఆహ్లాదపరిచేదిగా. 


తాత్సర్యం: అని చెప్పి సీత ఉత్తరీయంతో ముఖం కప్పుకొని మిక్కిలి దీనంగా ఏడువగా, ఆ దుర్మార్గుడైన 
రావణుడు ఇంకా కొన్ని దుర్భాషలాడి వెళ్లిపోయాడు. సీత ఎప్పటివలెనే రాక్షస స్రీ రక్షితయై ఉన్నది అని మార్కండేయ 
మహర్షి ధర్మరాజుతో చెప్పినట్టు వైశంపాయనుడు విఖ్యాతంగానూ, మధురంగానూ, మనోహరంగానూ చెప్పాడు. 


ఆశ్వాసాంతము 


క. విమలక్షాత్ర గుణోన్నత! విమలాదిత్యాత్మజన్మ! విలసత్మమలా 

రమణీ కరకమలోజ్ఞ్వల । విమలాంబుజరేణు రాగ విలసిత వక్షా! 410 
ప్రతిపదార్థం: విమల, క్షాత్ర, గుణ+ఉన్నత!= స్వచ్చమైన క్షత్రియ లక్షణాలు కలిగి ఉండటంచేత గొప్పవాడా! నిర్మలమైన 
పరాక్రమం, మంచి గుణాలు, కలిగిన గొప్పవాడా!, విమలాదిత్య+ఆత్మజన్మ!= విమలాదిత్యుడి కుమారా!; విలసత్‌, కమలా, 
రమణీ, కరకమల+ఉత్‌+జ్వల!= శోభిల్లునట్టి లక్ష్మీదేవియొక్క పద్మాలవంటి చేతులచేత ప్రకాశించేవాడా, లక్ష్మీ ప్రదమైన 
హస్తాలు కలవాడా!; విమల+అంబుజ రేణురాగ విలసితవక్షా!= స్వచ్చమైన తామరపుస్పాడియొక్క ఎణుపు చేత శోభిల్లే వక్షం 


కలవాడా! 
తాత్పర్యం: స్వచ్చమైన పరాక్రమం మంచిగుణాలతో శోభిల్లే శీలం కలవాడా! విమలాదిత్యుడి కుమారుడా! 


లక్ష్మీదేవియొక్క పద్మాలవంటి చేతులచేత ప్రకాశించేవాడా! స్వచ్చమైన తామరపుప్పాడి ఎజుపుచేత శోభిల్లే వక్షం 
కలవాడా! ఓ రాజరాజనరేంద్రా! అవధరింపుము! ఈ ఆంధ్ర మహాభారత కృతిని. 


ఆరణ్యపర్వము - షష్టాశ్వాసము 1115 


విశేషం: విలసత్కమలాకర కమలోజ్ఞ్యలు(డు - లక్ష్మీపాణి గ్రహణం చేసినవాడు విష్ణువు. అట్టే విమలాంబుజరేణురాగ విలసిత 
వక్షు(డు విష్ణుమూర్తి. నావిష్ణుః పృథివీపతి:- రాజు విష్ణ ంశసంభూతుడు. అందుచేత అర్జాంతర స్ఫూర్తిచేత రాజరాజనరేంద్రుడు 
విష్ణుదేవుడితో సమానుడు అని కవిహృదయం. 


వనమయూరము. 
భూసురకదంబ సురభూరుహ! వికాసో । ద్ధాసిత కృపారసవిపాక! సుగుణైకో 
ల్లాస! హరహార మృగలాంఛన మృణాళీ । హాసినవకీర్తి విసరాకలితలోకా! 411 


ప్రతిపదార్థం: భూసురకదంబసురభూరుహ!= (బ్రాహ్మణుల సమూహాలకు కల్పవృక్షంవంటివాడా!; వికాస+ఉత్‌+భాసిత, కృపా, 
రసవిపాక!= వికసించటంచేత (ప్రకాశించేటటువంటి - అనగా ఎప్పటికప్పుడు అతిశయించేటటువంటి దయారసంయొక్క 
పరిపక్ష్వత కలవాడా!; సుగుణ+ఏక+ఉల్ల్తాస! - మంచి గుణాలచేత ముఖ్యంగా సంతోషాన్ని కలిగించే వాడా!; హర,హార, 
మృగలాంఛన!, మృణాళీ, హాసి, నవకీర్తి విసర+ఆకలితలోకా= శివుడిని, ముత్యాల పేరును చంద్రుని తామరతూటిని 
పరిహసించే (క్రొత్తకీర్తిరాశితో అంతటా నిండిన లోకం గలవాడా. 


తాత్పర్యం: బ్రాహ్మణసమూహాలు కోరిన కోరికలు కల్పవృక్షంవలె తీర్చేవాడా! పరిపక్వమై ఎల్లప్పుడూ (స్రవించే 
దయారసం కలవాడా! సద్గుణాలచేత ముఖ్యంగా సంతోషం కలిగించేవాడా!; శివుడిని, ముత్యాలపేరును, చంద్రుడిని, 
తామరతూండ్లను తెల్లదనంలో పరిహసించే స్వచ్చమైన కీర్తితో జగత్తును నింపినవాడా! 


విశేషం: 1. క్రీర్తి తెల్లగా ఉంటుంది. ఇది కవిసమయం. అట్లే శివుడు, ముత్యాలసరం,చం(ద్రుడు, తామరతూడు తెలుపురంగులో 
భాసిస్తాయి. 2. కల్పవక్షం కోరిన కోరికలను తీరుస్తుంది. అది నందనవనవృక్షవిశేషం. కల్పవృక్షాలు అయిదు 1. మందారం 
2. పారిజాతం 3. సంతానం 4. కల్పం 5. హరిచందనం 3. ఆశ్వాసాంత పద్యాలు- కృతిపతి అయిన రాజరాజనరేం(ద్రుడి 
సంబోధనలు. కాని, ఈ ఆరవ ఆశ్వాసం వ్రాసింది ఎజ్జన మహాకవి అనే అంశం ఏడవ ఆశ్వాసం చివర సుస్పష్టంగా 
చెప్పబడింది. నాలుగవ ఆశ్వాసం 142వ పద్యంనుండి ఎజ్జన (వ్రాసినట్లు అన్ని తాళప(త్రగ్రంథాలలోను సుస్పష్టంగా పేర్కొనబడింది. 
నన్నయ మరణించిన పిదప సుమారు రెండు శతాబ్బులు గడచిన పిమ్మట ఎజ్జన మహాకవి ఆరణ్యపర్వశేషాన్ని నన్నయభట్టు 

లు ఆ (2) 
పేరుమీదనే పూరించాడు. 3. ఈ వృత్త పాదంలో వరుసగా భ, జ, స, న, గగ- గణాలుంటాయి, 9వ అక్షరం యతి స్థానం, 
ప్రాసనియమం ఉన్నది. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబునందు 
దుర్యోధను ప్రాయోపవేశంబును, బాతాళగతు లయిన దానవు లతని నాశ్వాసించుటయు, వైష్టవయాగ 
ప్రవర్తనంబును, బాండవులు గ్రమ్మటిం గామ్యకవనంబున కరుగుటయుు, వ్రీహిద్రోణాఖ్యానంబును, 
ద్రౌపదీహరణంబును; జయద్రథు భంగంబును, రామాయణ కథా ప్రవృత్తియు, నందు రామరావణుల 
జననంబును, రాఘవవనప్రస్థానంబును, సీతాపహరణంబును, సుగ్రీవమిత్రత్వంబును, వాలివధయును, 


ద్రిజటాస్వప్నకథనంబును, రావణ దుష్టవచనంబులు నన్నది షష్టాశ్వాసము. 412 


Iie శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇది- ఉత్తమకవులందరిచేత కీర్తించబడిన నన్నయభట్టారకుడిచేత రచించబడిన శ్రీమహాభారతంలోని 
ఆరణ్యపర్వంలోని షష్టాశ్యాసం. ఇందులో దుర్యోధనుడి (ప్రాయోపవేశం, పాతాళంలోని రాక్షసులు దుర్యోధనుడిని 
ప్రోత్సహించటం, దుర్యోధనుడు వైప్లవయాగం చేయటం, పాండవులు మరల కామ్యకవనానికి చేరటం, 
వ్రీహిద్రోణోపాఖ్యానం, (ద్రౌపదిని చెరపట్టటం, జయ।॥ద్రథుడి పరాభవం, రామాయణకథ, అందులో రామరావణుల 
జననవృత్తాంతం, శ్రీరాముడు అడవికి పోవటం, సీతను రావణుడు అపహరించటం, శ్రీరాముడు సుగ్రీవుడితో 
స్నేహం చేయటం, వాలిని శ్రీరాముడుసంహరించటం, (త్రిజట తనస్వష్నాన్ని సీతాదేవికి చెప్పటం, రావణుడి పరుష 


వాక్యాలు- అనే అంశాలు ఉన్నాయి. 


=: ఆరణ్యపర్వంలో ఆరనఆశ్వాసం సమాప్తం :- 


Ne యస యాడ 
CSCS SN 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరణ్యపర్వము -సప్త్రమాశ్వాసము 


శ్రీకర సోమాన్వయ ర । త్నాకర హిమధామ! ధార్మికాంచిత వినయో 
తేక! భువనైకవీర మ । హాకావ్యరస ప్రయోజనారూఢమతీ! 1 


ప్రతిపదార్థం: శ్రీకర, సోమ+అన్వయ, రత్న+ఆకర, హిమధామ!= శోభాయమానమైన చంద్రవంశం అనే సముద్రానికి 

చంద్రుడివంటివాడా!; ధార్మిక+అంచిత, వినయ+ఉత్సేక!= ధర్మపరాయణులచేత పూజింపబడిన వినయాతిశయం కలవాడా!; 

భువన+ఏకవీర!= లోకంలో ముఖ్యమైన వీరుడా!; మహా, కావ్య, రసప్రయోజన+ఆరూఢ, మతీ!= గొప్ప సాహితీకృతులలోని 

రసాల ప్రయోజనమునందు (ప్రసిద్దమైన బుద్ది గలవాడా!; అనగా మహాకావ్యాల ఉపరంజన ఉపదేశతత్తాన్ని ఆకళించుకొన్న 
ధ— ఠా 

సహృదయుడా! అని భావం. 


తాత్పర్యం: శ్రీకరమైన చంద్రవంశం అనే సముద్రానికి చంద్రుడివంటివాడా! ధర్మాన్ని ఆచరించేవారి చేత 
ఆదరింపబడిన వినయాతిశయం కలవాడా! లోకంలో పేరెన్నిక కన్న మహావీరుడా! మహాకావ్యాలలోని రసాస్వాదనాన్ని, 
ఉపయోగాన్ని నెమ్మనంలో పొందుపరచుకొన్న మనస్సుగలవాడా! ఓ రాజరాజ నరేంద్రా! 


విశేషం: (1) రాజరాజనరేంద్రుడు చాళుక్యరాజు. చాళుక్యులు చంద్రవంశజులు. చంద్రోదయానికి సముద్రం ఉప్పొంగుతుంది. 
అందుచేత రాజరాజనరేం[ద్రుడి ఉద్భవంచేత చాళుక్యవంశం ఉప్పొంగింది. (2) చాళుక్యవంశం రత్నాకరం. రత్నాలకు ఆకరమైనది 
సము[ద్రం. అనగా చాళుక్యవంశంలో రత్నాలవంటి రాజులు ఉద్భవించారని ధ్వని. (3) రసము అనగా కావ్యపఠనంవలన 
సహృదయుడికి కలిగే ఆనందతన్మయత్వం. ఈ ఆనందం (బ్రహ్మానంద సహోదరం, విగళితవేద్యాంతరం, సద్యఃపరనిర్చృతి 
అని ఆలంకారికులు అభివర్షించారు. రాజరాజనరేం[ద్రుడు “మహాకావ్య రస (ప్రయోజనా రూఢమతి. అనగా కావ్యశిల్పంలోని 
లోతుపాతులను సహృదయతతో అనుశీలించగల విద్వాంసుడు అని తాత్పర్యం. నన్నయభట్టుమహాకవి పేరుమీద ఈ 
సంబోధనలు కూర్చింది ఎజ్జనమహాకవి. రాజరాజనరేంద్రుడికి సుమారు రెండువందల సంవత్సరాల పిదప వర్దిల్లినవాడు. 
అనగా ఆంధ్రమహాజారత కృతివతిగా రాజరాజనరేంద్రుడు సాహితీప్రపంచంలో అవమరుడుగా మాననీయుడైన 
సహృదయస(మ్రాట్టుగా ఎజ్జనకాలంలోకూడా సుగృహీత నామధేయుడుగా ఉన్నాడన్నమాట. 


రాముడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకు. బంపుట (సం. 3-266-4) 


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పరమ తపోనిలయుండయిన మార్మండేయుండు 
పాండవులతో మటియు నిట్లనియె; నంతమాల్యవత్మందరమందిరుండైన దశరథాగ్ర నందనుండు 
నవకందళిత సుందరంబులును జనకనందినీవియోగదుస్పహంబులు నగు ఘనసమయదివసంబుల 
నెట్టకేనియుం గడపి, నిరతిశయసాంద్రచంద్రాతప స్నపనశీతలసమీర వాహ్యమాన వినిద్రకుముదకేదారసౌరభ్య 
నిర్ణరంబులు నతిదీర్హయామంబులు నైన శారదయామినులు సైంపనోపక యొక్కనాండు దమ్మునిం జూచి 
యిట్లనియె. 2 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పేవాడు (ఉగ్రశ్రవసుడు అనే సూతుడు); శౌనక+ఆది, మహా, మునులకున్‌= 
శౌనకుడు మున్నగు గొప్ప బుషులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; పరమ, తపస్‌+నిలయుండు+అయిన= గొప్ప 
తపస్సుకు నెలవు అయినవాడు అయిన; మార్కండేయుండు= మృకండుని కొడుకు; పాండవులతోన్‌= పాండునందనులతో; 
మజియున్‌= వెండియు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అంతన్‌= అటు పిమ్మట; మాల్యవత్‌+కందర+మందిరుండు+ 
ఐన= మాల్యవంతం అనే పర్వతంయొక్క గుహను ఇల్టుగా చేసికొన్నవాడైన; దశరథ+అ(గ్ర, నందనుండు= దశరథుడి 
పెద్దకొడుకు- శ్రీరాముడు; నవ, కందళిత, సుందరంబులును= [క్రాంగ్రొత్త మొలకలచేత అందంగా ఉన్నవియున్నూ; జనక, 
నందినీ, వియోగ, దుస్సహంబులున్‌= సీతాదేవినుండి కలిగిన యెడబాటుచేత ఓర్వజాలనివియునూ; అగు= అయిన; ఘనసమయ 
దివసంబులన్‌= వర్షాకాలపు దినాలను; ఎట్టకేనియున్‌+కడపి= ఏదోవిధంగా పుచ్చి; నిరతిశయ, సాంద్ర, చంద్ర+ఆతప, స్నపన, 
శీతల, సమీర వాహ్యమాన, వినిద్ర, కుముద, కేదార, సౌరభ్య, నిర్భరంబులును= మిక్కిలి దట్టమైన నెజవెన్నాలలో స్నానం 
చేయించబడటం చేత చల్లనైన గాలులచేత మోయబడుచున్న వైన వికసించిన కలువపాదులనుండి వెలువడే పరిమళాలచేత 
నిండినవైన అతి దీర్భ యామంబులున్‌+ఐన= మిక్కుటంగా పొడవైన జాములు కలిగిన; శారద యామినులు= శరత్కాలానికి 
చెందిన రాత్రులు; సై(పన్‌+ఓపక= తాళజాలక; ఒక్కనాండు= ఒకరోజు; తమ్మునిన్‌+చూచి= తమ్ముడిని (లక్ష్మణుడిని) కాంచి; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: మహాభారతకథను చెప్పే సూతుడు శ్రోతలైన శౌనకుడు మున్నగు మహర్షులకు చెప్పాడు: ఆవిధంగా 
మార్కండేయుడు మరలా మరలా ఇట్టా చెప్పాడు: మాల్యవత్‌ పర్వతగుహలో నివాసం ఏర్పరచుకొన్న శ్రీరాముడు 
వర్షాకాలాన్ని ఎంతో కష్టంతో ఏదోవిధంగా నెట్టాడు. వర్షబుతువులో రోజులు, జనకతనయ అయిన సీతాదేవి 
లేకపోవటంచేత భరించరానివే అయినా, క్రొం[గ్రొత్త మొలకలు కన్నుల పండువుగా విస్తరిల్లటంచేత ఆ రాముడు 
ఎట్టో కాలక్షేపం చేయగలిగాడు. కాని, శరత్కాలంలో ఏర్పడిన రాత్రులను తాళలేకపోయాడు. శరదృతువులో రేలప్రొద్దులు 
ఎక్కువ. నెరవెన్నెలలు కాస్తాయి. ఆ నెరవెన్నెలలో స్నానం చేయించటంచేత చల్లనైన కలువ పుప్పొడితావులు 
గుబాళించే పిల్లగాలులు విహరిస్తూ ఉంటాయి. అందుచేత రాముడు సీతావిరహబాధను ఓర్వజాలక, తమ్ముడు 
అయిన లక్ష్మణుడితో ఇట్లా పలికాడు. 


విశేషం: (1) అలం: అనుప్రాసం. బిందుపూర్వక దకారప్రయోగ పౌనఃపున్యం అనుళశీలిందగింది. (2) చంద్రుడు కుముదబాంధవుడు. 
కలువలు వెన్నెలరేలలో శోభిల్లుతాయి. అందుకు శరదృతువులో కలువల శోభ, పరిమళాలు ఇంకను అధికం. 
నాయికానాయకులవిరహానికీ శరదృతువులోని నెజణవెన్నెలలకూ తెలుగుకవులు హృదయంగమమైన అవినాభావసం బంధాన్ని 
నెలకొల్పి అభివర్ణించారు. 


సీ “చూచితేలక్ష్మణ! సుగ్రీవు కొఅగామి । యమ్మెయి( దనపగ యడంచి మనము 
కపిరాజ్య మిచ్చిన గైకొని యింద్రియ । సుఖముల నెంతయు( జొక్కి నేడు 
మనదిక్కుదల(ప(డు; మనతోడం బల్కిన । సమయంబు( జెల్లింప€ జనదె తనకు? 
గడు గృతఘ్నత్ర సేసెం గపికులాధముండు; నీ | వనఘ! కిష్కింధకు నరుగు మిపుడ; 


ఆ. యద్దురాత్ము. గృపణు నాత్మీయ కార్య త । త్ప్సరుని నధికరాగపరవశాత్ముం 
దొడరి వాలి చనిన త్రోవన యనిచి ర: । మ్మేల తదయ మనకు నింక నిచట? 3 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1119 


ప్రతిపదార్థం: లక్ష్మణ!= ఓ లక్ష్మణా!; చూచితి+ఏ= అరసితివికదా; సు(గ్రీవు= సుగ్రీవుని; కొజగామి= పనికిరానితనం; 
ఆ+మెయిన్‌= ఆ రీతిగా; తన పగ= తన శత్రుత్వాన్ని; అడంచి= నశింపజేసి; మనము= మనం (నీవును+నేనును); 
కపిరాజ్యము= కోతులపై ప్రభుత్వం; ఇచ్చినన్‌= ఇవ్వగా; కైకొని= తీసికొని; ఇంద్రియ సుఖములన్‌= విషయ భోగాలతో; 
ఎంతయున్‌= మిక్కుటంగా; చొక్కి= పరవళించి; నేండు= ఈ (ప్రొద్దు; మనదిక్కు+తల(ప(డు= మనవైపు చూడటం లేదు; 
మనతోడన్‌= మనతో; పల్కిన= వచించిన; సమయంబున్‌= ప్రతిజ్ఞను (ఒడంబడికను); తనకున్‌= తనకు (సుగ్రీవుడికి); 
చెల్లింపన్‌+చనదె= నెరవేర్చవలదా!; కపికుల+అధముండు= కోతుల జాతిలో తక్కువవాడు; కడున్‌= మిక్కిలి; కృతఘ్నత+చేసెన్‌= 
చేసిన మేలును మరచినవాడు అయినాడు; అనఘ!= పాపం లేనివాడా!; నీవు= ఓ లక్ష్మణా! ఇపుడు+అ= ఈ క్షణంలోనే; 
కిష్కింధకున్‌= (సుగ్రీవుడి రాజధాని అయిన) కిష్కింధకు; అరుగుము= పొమ్ము; ఆ+దురాత్మున్‌= ఆ చెడ్డ ఆత్మ కలవాడిని; 
కృపణున్‌= ఆ కుత్సితుడిని; ఆత్మీయ, కార్య, తత్పరునిన్‌= తన పనియందు మాత్రమే నిష్ట కలవాడిని, స్వార్థపరుడిని; 
అధికరాగ పరవశ+ఆత్మున్‌= మిక్కుటమైన కామంతో వశం తప్పిన మనస్సు కలవాడిని; తొడరి= పూని; వాలి చనిన 
త్రోవన్‌+అ= వాలి వెళ్లిన మార్గంలోనే; అనిచి, రమ్ము= పంపించి తిరిగి ఇచటకు వచ్చేది; ఇంకన్‌= ఇకమీద; మనకున్‌= మనకు; 
ఇచటన్‌= ఇక్కడ; తడయన్‌+ఏల?= ఆలసించటం ఎందుకు? 


తాత్పర్యం: పుణ్యాత్ముడవైన ఓ లక్ష్మణా! చూచావు కదా ఆ సు(గీవు స్వభావం. వీడు ఎందుకూ పనికిరాని వాడుగా 
కనబడుతున్నాడు. ఈతడి శత్రువును సంహరించి మనం ఈ తడిని కపిరాజ్యానికి అధిపతిని చేశాం. ఇతడు 
భోగలాలసుడై కాలం గడిపేస్తూ మనకు చేసిన వాగ్దానాలను మరిచిపోయాడు. ఇంతటి కృతఘ్నతయా? నీవు ఇపుడే 
కిష్కింధకు బయలుదేరిపోయి, కోతిజాతిలో నీచుడైన ఆ సుగ్రీవుడిని అలనాడు వాలిని నేను సంహరించినట్లే 
సంహరించి తిరిగి రమ్ము. ఇంక ఇక్కడ ఆలస్యం చేయటం మనకు భావ్యం కాదు. 


ఆ. నీవు సనకమున్న నెలితోడ మన కార్య । మునకు దగిన యత్నములు ఘటించి 

యుండెనేని వాని నొండేమియుం జేయ । వలదు; తోడితె మృవార్యశౌర్య!' 4 
ప్రతిపదార్థం: అవార్యశౌర్య!= వారించటానికి వీలులేని పరాక్రమం కలవాడా, లక్ష్మణా! నీవు+చనక, మున్ను+అ= నీవు 
(కిష్కంధకు) వెళ్ళటానికి ముందే; నెజితోడన్‌= న్యాయంతో; మన, కార్యమునకున్‌= మన పనికి; తగిన= ఉచితమైన; 


యత్నములు= సన్నాహాలు; ఘటించి+ఉండెన్‌+ఏని= చేసి ఉన్నట్లయితే; వానిన్‌= (సుగ్రీవుడిని); అతడిని; ఒండు+ఏమియున్‌= 
ఇంకేమియును; చేయన్‌వలదు= చేయవద్దు; తోడితెమ్ము= నీ వెంట పెట్టుకొని తీసికొని రమ్ము. 


తాత్సర్యం: అప్రతిహతమైన పరాక్రమం గల ఓ లక్ష్మణా! ఒకవేళ నీవు కిష్కింధకు వెళ్ళటానికి ముందే సుగ్రీవుడు 
మనకు చేసిన వాగ్దానాలమేరకు సీతాన్వేషణకై సన్నాహాలు చేసి ఉంటే అతడిజోలికి పోవద్దు. అతడిని నీ వెంట 
పెట్టుకొని ఇక్కడకు తీసికొని రమ్ము.” 
చ. అనుడు( దదాజ్ఞం బూని యత. డాతతకార్ముకహస్తుందై రయం 

బున( జనియెం గపీశ్వరునిప్రోలికి; వాండును సంభ్రమంబుతో 

ననుంగులు దాను రాజసుతు నర్ధి నెదుర్కొని మైక్కి యర్దప్రూ 

జన మొనరించుడున్‌, విభునిశాసన మాతండు సెప్పె వానికిన్‌. 5 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని (శ్రీరాముడు) చెప్పగా; తద్‌+ఆజ్ఞన్‌+పూని= అతడి అనుశాసనాన్ని వహించి; అతండు= 
లక్ష్మణుడు; ఆతత, కార్ముక, హస్తుండు+ఐ= పెనువిల్లు చేతిలో ధరించినవాడై; కపి+ ఈశ్వరుని (ప్రోలికిన్‌= కోతులరాజైన 


i శ్రీమదాంధ్ర మహాభారతము 


సుగ్రీవుడి నగరానికి; రయంబునన్‌= వేగంగా; చనియెన్‌= వెళ్ళాడు; వాడును=అతడును= (సుగ్రీవుడును); సంభ్రమంబుతోన్‌= 
తత్తరపాటుతో; అనుంగులున్‌+తానున్‌= ఆప్తులున్నూ, తానున్నూ; రాజసుతున్‌= రాచబిడ్డను (లక్ష్మణుడిని); అర్జిన్‌= ప్రీతితో; 
ఎదుర్కొని= స్వాగతం చెప్పి; యొక్కి= నమస్కరించి; అర్హ, పూజనము= తగిన అర్చన; ఒనరించుడున్‌= చేయగా; 
ఆత(డు= లక్ష్మణుడు; వానికిన్‌= అతడికి (సుగ్రీవుడికి); విభుని శాసనము= రాజుగారి ఆజ్ఞ (శ్రీరాముడి ఆనతి); చెప్పెన్‌= 
వినిపించాడు. 


తాత్పర్యం: లక్ష్మణుడు శ్రీరాముడిఆజ్ఞమేరకు, అల్లెత్రాటిని అమర్చిన విల్లు చేతబూని వేగంగా కపిరాజధాని 
కిష్కింధకు వెళ్ళాడు. లక్ష్మణుడు ఎక్కుపెట్టటానికి సిద్దం చేసిన ధనుస్సును చేతపట్టుకొని వచ్చే వార్తను విని, 
సుగ్రీవుడు, తొట్రుపాటుతో ఎదురేగి రాజపుత్రుడికి స్వాగతమర్యాదలు చేసి నమస్కరించాడు. లక్ష్మణుడు సార్వభౌముడైన 
శ్రీరాముడిఆజ్ఞను సుగ్రీవుడికి తెలిపాడు. 


వ. చెప్పిన విని భయకంపితగాత్రుం డగుచు6 గమలమిత్తపుత్తుండు సుమిత్తాపుత్తున కిట్లనియె; “నయ్యా! యే 
తా శూరా గ 

నేల కృతఘ్ముండ నగుదు? జానకి నన్వేషించుటకునై బలవంతులు బుద్దిమంతులు నగువానరుల ననేకుల 

నలుదెసలకుం బనిచితి; వారును సకలవనశైలసాగరనగరగ్రామనదీసహితం బైన భూచక్రంబునం దెల్ల రోసి, 

యొక్కమాసంబులోనం గ్రమ్మణివచ్చువారై సమయంబు సేసిపోయి; రింక నైదుదినంబులు గొటింత; 

యింతియ; యటమీ.ద వైదేహివార్త గొనుచు దేవరం గొలువవచ్చువాండనై యున్నవాండ' ననినం బ్రీతుండై 

లక్ష్మణుండు. 6 


ప్రతిపదార్థం: చెప్పినన్‌, విని= (లక్ష్మణుడు) చెప్పగా విని; భయకంపితగాత్రుండు+అగుచున్‌= భీతిచేత గజగజలాడిన దేహం 
కలవాడు బౌతూ; కమలమి(త్ర పుత్రుండు= సూర్యుడి కుమారుడు- సుగ్రీవుడు; సుమిత్రా పుత్రునకున్‌= లక్ష్మణుడికి 
(సుమిత్ర కొడుకుకు); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అయ్యా!= ఆర్యా!; ఏను= నేను (సుగ్రీవుడను); ఏల= 
ఎందుకు; కృతఘ్నుండన్‌+అగుదున్‌= చేసిన మేలు మరచినవాడను జౌతాను? జానకిన్‌= సీతను; అన్వేషించుటకున్‌+ఐ= 
వెదకటానికై; బలవంతులు= శక్తి కలవారు; బుద్దిమంతులు= తెలివితేటలు కలవారు, అగు= అయిన; వానరులన్‌+అనేకులన్‌= 
కోతులను పెక్కుమందిని; నలుదెసలకున్‌= నాలుగు దిక్కులకు; పనిచితిన్‌= పంపాను; వారును= వారు (ఆ కోతులును); 
సకల, వన, శైల, సాగర, నగర, (గ్రామ, నదీ సహితంబు+ఐన= సమస్తమైన అడవులతో, కొండలతో, సముద్రాలతో, 
పట్టణాలతో, పల్లెలతో, ఏరులతో _ కూడుకొనిన; భూచక్రంబు+అందున్‌+ఎల్లన్‌= భూవలయంలో అన్నిచోటులలోను; రోసి= 
వెదకి; ఒక్క, మాసంబులోనన్‌= ఒక నెలలోపలనే; (క్రమ్మణీ= తిరిగి; వచ్చువారు+ఐ= అరుదెంచేవారై; సమయంబు+చేసి+పోయిరి= 
ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు; ఇంకన్‌= ఇకమీద; ఐదు దినంబులు= ఐదు రోజులు మాత్రమే; కొజంత= మిగులు ఉన్నది; ఇంతియ= 
ఇంత మాత్రమే (గడువు మిగిలి ఉన్నది); అటమీందన్‌= ఆపైన; వైదేహి వార్త= సీత ఉనికిని గూర్చిన సమాచారం; కొనుచున్‌= 
గ్రహించుచూ; దేవరన్‌= అధినాథుడైన రాముడిని; కొలువన్‌వచ్చువాండను+ఐ= సేవించటానికి వచ్చేవాడినై; ఉన్నవాండన్‌= 
ఉన్నాను; అనినన్‌= అని చెప్పగా; లక్ష్మణుండు= లక్ష్మణుడు; ప్రీతుండు+ఐ= సంతృప్తి చెందినవాడై. 


తాత్పర్యం: శ్రీరాముడి ఆదేశాన్ని లక్ష్మణుడినోటినుండి విని, భయంతో సుగ్రీవుడు గజగజ వణికాడు. అతడు 
లక్ష్మణుడితో 'అయ్యా! నేను చేసినమేలు మరచేటంతటి నీచుడను కాను. సీతాదేవిని వెదకటంకొరకై దేహబలం 
మాత్రమే గాక బుద్ధిబలంకూడ కలిగిన వానరులను ఏరి నాలుగు దిక్కులకు పంపించాను. వారు ఈ భూమండలాన్ని 
అంతటిని, అడవులు, కొండలు, సముద్రాలు, పట్టణాలు, పల్లెలు, నదులు అన్నింటిని గాలించి ఒకనెలలో తిరిగి 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1121 


రాగలమని (ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు. ఇంక ఆగడువు ముగియటానికి అయిదురోజులు మాత్రమే వ్యవధి ఉన్నది. ఇది 
ఇంతవరకు జరిగిన పని. నేను ప్రమత్తుడను కాను. సీతాదేవిఉనికినిగూర్చిన సమాచారం సేకరించిన పిదపనే 
దేవరవారి సందర్శనం చేయటం మంచిది అని ఇంతవరకు ఆగి ఉన్నాను” అని పలికాడు. సుగ్రీవుడు చెప్పిన 
సమాధానానికి లక్ష్మణుడు సంతృప్తి చెందాడు. 


క. వానిం దోడ్కొని చని యా । భూనాథుని( గానుపించి పొందుగ6 దత్కా 

ర్యానుష్టానవిశేషము । దా నెటింగించుటయు విభుండు దద్దయు నలరెన్‌. 7 
ప్రతిపదార్థం: వానిన్‌= అతడిని (సుగ్రీవుడిని; తోడ్కొని= వెంటపెట్టుకొని; (లక్ష్మణుడు); చని= వెళ్ళి; ఆ, భూనాథునిన్‌= 
ఆ రాజును, (ఆ శ్రీరాముడిని); కానుపించి= సందర్శనం చేయించి; పొందుగన్‌= తగినట్లుగా; తద్‌+కార్య+అనుష్టాన, 
విశేషము= అప్పుడు జరిగిన కర్తవ్యం ఏవిధంగా నెరవేర్సబడిందో ఆ విశేషం; తాన్‌=తాను; ఎటి(గించుటయున్‌= తెలుపగా; 
విభుండు= అధిపతి- శ్రీరాముడు; తద్దయున్‌= మిక్కుటంగా; అలరెన్‌= సంతోషించాడు. 


తాత్సర్యం: లక్ష్మణుడు సుగ్రీవుడిని వెంటబెట్టుకొని వెడలి ఆ రామరాజుకు చూపించి, అప్పుడు కిష్కింధలో 
కర్తవ్యాలు నెరవేర్చబడినవిధాన్ని సవిస్తరంగా తెలిపాడు. శ్రీరాముడు మిక్కిలి సంతోషించాడు. 


వ. పదంపడి కొన్ని దివసంబులకు( బూర్వపశ్చిమోత్తరదిక్కులకుం జనిన వనచరు లరుగుదెంచి రాఘవుం గని 
“దేవా! సకలసాగరమేఖలావలయితం బైన భూవలయంబంతయు వెదకితిమి; దేవిం బొడగాన) మని చెప్పిన 
నతండు దుఃఖీతుండయి, దక్షిణదిశకుంబోయిన వానరులవలన వైదేహితెఖం గెటుంగుదు నను నాసం జేసి 
ప్రాణంబులు ధరియించి యుండె; నంత వెండియు నొక్కమాసంబు సెల్లినం గొందటువనచరులు పటితెంచి 
సుర్రీవుం గని యి ట్లనిరి. 8 


ప్రతిపదార్థం: పదంపడి= అటు పిమ్మట; కొన్ని దివసంబులకున్‌= కొన్ని రోజులకు; పూర్వ, పశ్చిమ+ఉత్తర దిక్కులకున్‌= 
తూరుపు పడమర ఉత్తర దిశలకు; చనిన= వెళ్ళిన; వనచరులు= కోతులు; అరుదెంచి= వచ్చి; రాఘవున్‌+కని= శ్రీరాముడిని 
చూచి; దేవా!= (ప్రభూ!; సకల, సాగర, మేఖలా, వలయితంబు+ఐన= సమస్తమైన సముద్రాలు అనే మొలనూలుతో చుట్టుకొనబడిన; 
భూ, వలయంబు+అంతయున్‌= భూమి చక్రాన్ని అంతటిని; వెదకితిమి= అన్వేషించాం; దేవిన్‌= (సీతాదేవిని; పొడగానము= 
చూడలేదు; అని చెప్పినన్‌= అని నివేదించగా; అతండు= అతడు (శ్రీరాముడు); దుఃఖితుండు+అయి= ఆవేదన పొందిన 
వాడయి; దక్షిణదిశకున్‌= దక్షిణదిశకు; పోయిన= వెళ్ళిన; వానరులవలనన్‌= కోతులనుండి; వైదేహి, తెణంగు= సీత ఉన్న 
తీరుతెన్నులు; ఎణుంగుదున్‌= తెలిసికొనగలను; అను= అనే; ఆసన్‌+చేసి= ఆశతో; ప్రాణంబులు, ధరియించి= అసువులు 
వహించి; ఉండెన్‌= జీవించాడు; అంతన్‌= అటు పిదప; వెండియున్‌= మరల; ఒక్కమాసంబు+చెల్లినన్‌= నెలదినాలు గడవగా; 
కొందణు, వనచరులు= కొంతమంది కోతులు; పజతెంచి= అరుగుదెంచి; సుగ్రీవున్‌+కని= సుగ్రీవుడిని కాంచి; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా వచించారు. 


తాత్సర్యం: పిదప, కొన్నినాళ్లకు తూరుపు పడమర ఉత్తర దిశలకు వెడలిన కోతులు తిరిగి వచ్చి, శ్రీరాముడిని 
సందర్శించి ఇట్టు పలికారు: 'దేవా సమస్తమైన సము(ద్రాలచేత చుట్టబడిన భూమండలాన్ని అంతటిని గాలించాం 
కాని ఎక్కడా సీతాదేవి మాకు కన్పించలేదు" అని నివేదించగా ఆ మాటలు విని శ్రీరాముడు మిక్కుటంగా 
దుఃఖించాడు. ఇక దక్షిణ దిక్కుకు ఏగిన కోతులవలన సీతనుగూర్చిన సమాచారం అందగల దనే ఆశతో అతడు 


న. శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రదికి ఉన్నాడు. అంతట ఒక నెలరోజులు గడచిన పిమ్మట కొంతమంది వానరులు వచ్చి సుగ్రీవుడిని సందర్శించి 
ఈ విధంగా పలికారు. 


సీ. “నీవును వాలియు నే(డును నాండును6 । బ్రియమున( బాటించు పెద్దతోంట 
మధువనం బదె నేడు మనయంగదుండును | హనుమంతుండును మొదలైనవారు 
బలువిడి. జూటాడి ఫలము లానెదరు త । ద్రక్షకు లగు మమ్ము రయము మీట 
భంగించి రనవుడు భానునందను. డాత్మ । “నంగదప్రముఖులు యామ్యదిశకు( 


తే. జనినవారలు గావున జనకపుత్తి. । గనిన యుబ్దిది గాంబోలుం గాక; యిట్లు 
సేయ వెఅవరె? పతికార్యసిద్ది సలుపు । జనుల కీ చన వెందును జనున కాదె!” 9 


ప్రతిపదార్థం: నీవును= ఓ సుగ్రీవా! నీవును; వాలియున్‌= వాలియు; నే(డును= ఇప్పుడును; నాండును= అప్పుడును; 
ప్రియమునన్‌= (ప్రీతితో; పాటించు= పరిపాలించే; పెద్దతోంట= గొప్ప ఉద్యానవనం; మధువనంబు= 'మధువనం' అనే పేరు 
కలది; అది+ఎ= అదియె; నేండు= -ఈశ(ప్రొద్దు; మన+అంగదుండును= మన అంగదుడు (వాలికొడుకు యువరాజు); 
హనుమంతుండును మొదలు+ఐనవారు= హనుమ మున్నగువారు; బలువిడిన్‌= బలంకొలది; చూజూడి= కొల్లగొట్టి; ఫలములు+ 
ఆనెదరు= పండ్డు తింటున్నారు; తత్‌+రక్షకులు= ఆ వనాన్ని కాపాడేవారలం; అగు= అయిన; మమ్మున్‌= మమ్ము; 
రయముమీజన్‌= వేగం అతిశయించగా; భంగించిరి= అవమానించారు; అనవుడున్‌= అని చెప్పగా; భానునందనుండు= 
సుగ్రీవుడు; ఆత్మన్‌= మనస్సులో; అంగద ప్రముఖులు= అంగదుడు మున్నగువారు; యామ్యదిశకున్‌= దక్షిణదిక్కుకు; 
చనినవారలు= వెళ్లినవారు; కావునన్‌= కాబట్టి; జనకపుత్రిన్‌= సీతాదేవిని; కనిన+ఉబ్బు= చూచిన ఉత్సాహం; ఇది= (ఈ చేష్ట- 
మధువన విధ్వంసం); కాయబోలున్‌= అయిఉండవచ్చును; కాక= అట్టుకాకపోతే; ఇట్టు+చేయన్‌+వెజవరు+ఎ= ఈ విధంగా 
చేయటానికి భయపడరా?; పతి. కార్యసిద్ది, సలుపు= రాజుగారి పనులను జయప్రదంగా నిర్వహించే; జనులకున్‌= మనుజులకు; 
ఈ చనవు= ఈ స్వాతంత్ర్యం; ఎందును+చనును+అ+కాదె!= ఎక్కడనైన చెల్లుబడి జొతుంటుంది కదా! 


తాత్సర్యం: ఓ సుగ్రీవమహారాజా! ఇప్పుడు నీవును అప్పుడు వాలియు, మధువనం అనే ఉద్యానాన్ని మిక్కిలి 
ప్రీతితో పోషించి పెంచారు. అంతటి సుప్రసిద్దమైన మన పెద్దతోటకు ఈనాడు ఎంతటిదుస్స్రితి దాపురించింది! 
యువరాజు అంగదుడు, హనుమంతుడు మున్నగువారు చేరి, స్వేచ్చగా విహరించి పండ్లు అన్నిటిని తెగదిన్నారు. 
ఆ తోటకాపరులమైన మేము అడ్డగించగా మమ్మల్ని అవమానించారు. వారి ఆనందాలకు అంతు లేదు” అని 
చెప్పారు. 'సీతను వెదకటానికై వారు దక్షిణదిక్కుకు వెళ్ళారు; వారు సీతాదేవిని సందర్శించి ఉంటారు. అందుచేతనే 
వీరికి ఈ మితిమీరిన ఉత్సాహం ఏర్పడింది. లేకపోతే ఈవిధంగా (క్రమశిక్షణను ఉల్లంఘించి స్వేచ్చగా ప్రవర్తించి 
ఉండరు. రాజుగారు చేయుమనిన పనిని జయప్రదంగా నిర్వహించేవారికి ఇట్టి చనవు ఏర్పడటం సహజమే కదా! 
అని సుగ్రీవుడు మనస్సులో భావించాడు. 


విశేషం: (1) రామాయణంలో మధువనవిధ్వంసం ఒక మనోహర ఘట్టం. మనోధర్మవిశ్లేషణకు ఉపకరించే ముఖ్యసన్నివేశం. 
“సుగగ్రీవాజ్ఞ” సుప్రసిద్ద మైనది. సుగ్రీవుడు చండశాసనుడు. (క్రమశిక్షణ ఉల్లంఘించటం ఎంతమాత్రం సైపడు. ఆ విషయం 
అంగదుడికి, హనుమంతుడు మున్నగువారికి తెలిసిందే. అయినా ఆ వానరులు మితిమీరి మధువనంలో అట్లా ప్రవర్తించటం 
ఎట్లా సంభవించింది? ఆ ప్రశ్నకు సమాధానం ఈ పద్యంలో ఉన్నది. రాజకార్యంలో అసాధారణవిజయం సాధించినవారికి 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1123 


అట్టి 'ఉబ్బు' కలుగుతుందని చండశాసనుడైన సుగ్రీవుడు గుర్తించాడు. మిక్కుటమైన (క్రమశిక్షణలో బంధించబడి ఉండేవారికి 
తగినతరుణం లభిస్తే ఆటవిడుపుగా ఇటువంటి 'ఉబ్బు' ఏర్పడటం కద్దు. 


వ. అని యూహించి తతకారంబు రఘుపతికిం జెప్పె; నంత. 10 


తాత్పర్యం: అని భావించి, తా నూహిస్తున్నపద్దతిని రాముడికి నివేదించాడు. ఆపైన. 


ఉ. తేనెలు గ్రోలి క్రోలి కడుందియ్యని కమ్మనిపండు లింపు సొం 
పాన(గ నాని యాని పరపందిన నీడలు మెచ్చి మెచ్చి మం 
దానిలశైత్యసారభసమగ్రతకుం గడు. జొక్కి చొక్కి యు 
ద్యానమునందు మారుతసుతప్రముఖుల్‌ విహరించి తృప్పులై, 11 


ప్రతిపదార్థం: మారుతసుత (ప్రముఖుల్‌= వాయునందనుడైన హనుమంతుడు మున్నగువారు; తేనెలు= మధువులు; (క్రోలిక్రోలి= 
మరీ మరీ ఆస్వాదించి; కడున్‌= మిక్కిలి; తియ్యని= మధురాలు అయిన; కమ్మని= రుచికరాలు అయిన; పండులు= ఫలాలు; 
ఇంపుసొంపు+ఆన(గన్‌= కోరికలు సొగసులు శోభిల్లగా; ఆని+ఆని= ఆరగించి ఆరగించి; పరపు+అందిన= దట్టమైన; నీడలు= 
చాయలు; మెచ్చి+మెచ్చి= బాగా ఉన్నాయని పలుసారులు తలపోసి; మంద+అనిల, శైత్య, సౌరభ, సమ(గ్రతకున్‌= పిల్లగాలుల 
చల్లదనాల పరిమళాల నిండుదనానికి; కడున్‌= మిక్కిలిగ; చౌక్కి+చొక్కి= సంతృప్తి చెంది చెంది; ఉద్యానము నందున్‌= 
పెంపుడు తోటలో; తృప్తులు+ఐ= సంతృప్తిని చెందినవారై; విహరించి= విచ్చలవిడిగా తిరుగాడి. 


తాత్సర్యం: అట- వాయునందనుడైన హనుమంతుడు మున్నగువారు ఆ మధువనంలో విహరిస్తూ తేనెలు కడుపార 
త్రాగారు. తియ్యని కమ్మని ఫలాలు అమితంగా ఆరగించారు. దట్టమైన చెట్లనీడల్లో మెచ్చుకొంటూ విశ్రమించారు. 
పిల్లగాలుల చల్లదనాన్ని అనుభవించారు. పరిమళాలను ఆ(ఘ్రాణించారు. ఆనందంలో తేలియాడారు. 


విశేషం: (1) జీవితాలను పణంగా ఒడ్డి ఘనకార్యాన్ని - సీతాదేవి సందర్భనాన్ని - సాధించిన వానరులకు అది అవశ్యం 
అనుభవించదగిన ఆటవిడుపు. (2) సుగ్రీవుడు (క్రమశిక్షణతో కూడుకొన్న పరిపాలనకు పేరువడినవాడు. పరిపాలనలోని 
ముఖ్యాంశాలు 1. (క్రమశిక్షణ 2. పరేంగిత జ్ఞానం. 3. పట్టువిడుపులు. ఈ మూడున్నూ సుగ్రీవుడిశీలంలో కన్పిస్తున్నవి. 
మధువనంలో హద్దుమీరిన హనుమంతుడు మున్నగువారు కావలివారి దృష్టిలో దండనార్హు లే. అయినా సుగ్రీవుడు పట్టువిడుపుల 
అదనెరిగిన పరిపాలనాదక్షుడు. కావున వారిని క్షమించాడు. పరేంగితజ్ఞానం పరిపాలనలోని ముఖ్యాంశం. ఇతరులమనస్సును 
గుర్తించే ఇంగితం పాలకులకు ఉండవలె. సుగ్రీవుడు వానరుల చర్యవలన వారు విజయం సాధించినవారని సీతాదేవి 
ఉనికిపట్టుల నెరిగి వచ్చారని వెంటనే గుర్తించగలిగాడు. 


వ. అందటుం గూడుకొని చని సుగ్రీవలక్ష్మణసహితుండై యున్న జననాథుం గని దండప్రణామంబులు సేసినం 
గాకుత్‌స్టకులప్రదీపకుండు వారల ముఖవర్ణవిశేషంబు లుపలక్షించి సీతం గనినవార కా నిశ్చయించె; నప్పు 
డత్యంతమతిమంతుం డయిన హనుమంతుండు రాఘవునకు( గృతాంజలి యై యిట్లనియె. 12 


ప్రతిపదార్థం: అందజున్‌= వానరులు అందరునూ; కూడుకొని= కలిసికొని; చని= వెడలి; సుగ్రీవ లక్ష్మణ సహితుండు+ఐ= 
సుగ్రీవుడితో లక్ష్మణుడితో కూడుకొని; ఉన్న= ఉన్నట్టి; జననాథున్‌= రాజును (శ్రీరాముడిని); కని= సందర్శించి; దండ, 
ప్రణామంబులు+చేసినన్‌= నేలమీదికి వాలి నమస్కృతులు చేయగా; కాకుత్‌స్థ, కుల, (ప్రదీపకుండు= కాకుత్‌స్ట వంశాన్ని 


న. శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రకాశింపజేసేవాడు శ్రీరాముడు; వారల, ముఖ, వర్ల, విశేషంబులు+ఉపలక్షించి= ఆ వానరులయొక్క మొగాల రంగురూపురేకలు 
గమనించి; సీతన్‌= సీతను; కనినవారు+అ+కాన్‌= చూచినట్టివారలే అని; నిశ్చయించెన్‌= నిర్లయించుకొన్నాడు; అప్పుడు= ఆ 
సమయంలో; అతి+అంత, మతిమంతుండు+అయిన= మిక్కిలి మేధ కలిగినవాడైన; హనుమంతుండు= ఆంజనేయుడు; 
రాఘవునకున్‌= శ్రీరాముడికి; కృత+అంజలి+ఐ= చేసిన నమస్కారం కలవాడై, నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్సర్యం: వానరు లందరు కలిసి మధువనం వీడి, సుగ్రీవుడితో, లక్ష్మణుడితో కూడిఉన్న శ్రీరాముడి సన్నిధానానికి 
వచ్చి, సవినయంగా నేలకొరిగి నమస్కరించి నిలిచారు. శ్రీరాముడు వానరులమొగాలలోని కవళికలుబట్టి వారు 
సీత్రాదేవిని సందర్శించారని నిశ్చయించాడు. అప్పుడు వానరు లందరిలో మేధావి అయిన హనుమంతుడు రాముడితో 
ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: వానరులు పెదవులు విప్పకుండగానే శ్రీరాముడు ఇంగితజ్ఞుడైన ఉత్తమ పరిపాలకుడు కాబట్టి, వారు సీతను 
సందర్శించారని మొగాలు చూచియే నిశ్చయించగలిగాడు. 


క. “దేవి. బొడగంటి నేను ధ । రావల్లభ! శైలసరిదరణ్యనగరపా 
రావారకలిత మగు వసు । ధా వలయము వెదకి వెదకి దక్షిణపుదిశన్‌. 13 


ప్రతిపదార్థం: ధరావల్లభ!= భూపతివైన ఓ శ్రీరామా!; ఏను= నేను; దేవిన్‌= సీతాదేవిని; శైల, సరిత్‌+అరణ్య, నగర, పారావార, 
కలితము+అగు= కొండలతో, నదులతో, అడవులతో, పట్టణాలతో, సముద్రాలతో కూడినది అయిన; వసుధావలయమున్‌= 
భూమండలాన్ని; వెదకి వెదకి= మరీ మరీ వెదకి; దక్షిణపుదిశన్‌= దక్షిణపు దిక్కున; పొడగంటిన్‌= చూచాను. 


తాత్పర్యం: 'భూమికి అధిపతి వైన ఓ శ్రీరామ(ప్రభూ! ఎట్టకేలకు నేను సీతాదేవిని సందర్శించాను. పెక్కు కొండలతో 
నదులతో అడవులతో పట్టణాలతో కూడిన ఈ సువిశాలభూమండలాన్ని అంతటిని అన్వేషించి అన్వేషించి, చివరకు 
దక్షిణదిక్కున దేవిని కాంచగల్లాను. 


హనుమంతు(డు రామునితో సీతం జూచిన వృత్తాంతంబు సెప్పుట (సం. 3-266-38) 


తే. అవధరింపుము దేవ! మే మందటిము న । నేకముఖమున( దొలి తొలి యిందు నందు 

నరయుచును బోయి యొక్కెడ నతివిశాల । మైన భూవివరము( గంటి మద్దుతముగ. 14 
ప్రతిపదార్థం: దేవ!= (ప్రభూ!; అవధరింపుము= దయచేసి వీనులొగ్గి వినుము; మేము+అందజమున్‌= మేము (వానరులం) 
అందరమున్నూ; అనేక ముఖమునన్‌= పెక్కుముఖాల అంటే (పెక్కు కండ్లు పెక్కు మొగాలు చేసికొని); తొలి తొలి= మొదట 
మొదట; ఇందున్‌+అందున్‌= ఇచట అచట అంటే అన్ని తావులలో; అరయుచును= చూస్తూ; పోయి= పయనించి; ఒక్క+యెడన్‌= 
ఒకానొక చోట; అతివిశాలము+ఐన= మిక్కిలి విస్తారం అయిన; భూవివరమున్‌= నేల సొరంగాన్ని; అద్భుతముగన్‌= అచ్చెరువు 
కలిగేటట్లుగా; కంటిమి= చూచాం. 


తాత్సర్యం: ప్రభూ! శ్రీరామచంద్రా! దయచేసి నా మాటలు సావధానుడవై ఆలకింపుము. మేము పడిన (శ్రమ నీకు 
విన్నవిస్తేకాని మాకు తృప్తి కలుగదుకదా! వానరులం మేము అందరం ఒడలెల్ల కళ్ళు చేసికొని ఇచట అచట 
అన్వేషిస్తూ పయనించి ఒకచోట అచ్చెరువు కలిగించే ఒకపెద్ద విస్తారమైన నేలసొరంగాన్ని చూచాం. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1125 


వ. కని దానిం బ్రవేశించి, నిరంతరతిమిరసంవృతంబును, బహుకీటసంకులంబును నైన మార్గంబున 
ననేకయోజనంబులు సనునెడ ముందట నర్మ్కప్రకాశం బైన పురంబు గానంబడియె; నందొక్కతాపసాంగన 
యుండి మమ్ము నాదరించి, తనపేరు ప్రభావతి యనియును, నప్పురంబు మయునిపురం బనియునుం 
జెప్పి, మధురంబు లయిన భక్ష్యభోజ్యంబు లొసంగినం దృప్తులమై తదుపదిష్టమార్గంబున మహీవివరంబు 
నిర్గమించి సహ్యదర్దురశైలంబులు గడచి మలయశైలశిఖరం బెక్కి, 15 

ప్రతిపదార్థం: కని= చూచి; దానిన్‌= ఆ సొరంగాన్ని; (ప్రవేశించి= చొచ్చి; నిరంతర, తిమిర, సంవృతంబును= ఎల్లప్పుడూ 

చీకటితో నిండినదిన్నీ; బహుకీట సంకులంబును+ఐన, మార్గంబునన్‌= పెక్కుపురుగులచేత దట్టంగా క్రిక్కిరిసిన త్రోవలో; 
అనేక యోజనంబులు= పెక్కు ఆమడలు; చను+ఎడన్‌= వెళ్లుతున్నపుడు; ముందటన్‌= కనులకు ఎదురుగా; అర్క, 
ప్రకాశంబు+ఐన= సూర్యరశ్మికలదానివలె వెలుగొందుతున్న; పురంబు= పట్టణం; కానంబడియెన్‌= కనుపించింది; అందున్‌= 

ఆ పురంలో; ఒక్క= ఒక; తాపస+అంగన= తపస్విని అయిన వనిత; ఉండి= నివసిస్తూ ఉండి; మమ్మున్‌= మమ్మల్ని 

(వానరులను); ఆదరించి= గౌరవించి; తనపేరు; (ప్రభావతి+అనియును; ఆ+పురంబు= ఆపట్టణం: మయుని పురంబు= 

మయునియొక్క నగరం; అనియునున్‌= అనిన్నీ; చెప్పి; మధురంబులు+అయిన= తియ్యనివి అయిన; భక్ష్యభోజ్యంబులు= 

తినుబండములు పెక్కు రకాలు; ఒసంగినన్‌= ఇవ్వగా; తృప్తలము+ఐ= సంట్రీతి చెందినవారమై; తద్‌+ఉపదిష్ట, మార్గంబునన్‌= 
ఆమెచేత చెప్పబడిన మార్గంలో; మహీ, వివరంబు= నేల సొరంగం; నిర్లమించి= వెలువడి; సహ్యదర్చురశ్రైలంబులు= సహ్యం 
దర్ద్హురం అనే పర్వతాలను; కడచి= దాటి; మలయ, శైల, శిఖరంబున్‌= మలయపర్వతపు కొమ్మును; ఎక్కి= అధిరోహించి. 


తాత్సర్యం: అచ్చెరువుగొలిపే ఆ నేలసొరంగాన్ని ప్రవేశించాం. అది చీకటితో నిండినట్టిది. పెక్కు క్రిమికీటకాలచేత 
క్రిక్కిరిసిన దారిలో పెక్కు ఆమడలు పయనించి, చివరకు ఒక నగరాన్ని చేరాం. ఆ నగరం సూర్యరశ్మి వలె 
ధగధగలాడుతున్నది. ఆ పట్టణంలో ఒక తాపసాంగన మాకు కన్పించింది. ఆమె మమ్మల్ని ఆదరించి తన పేరు 
ప్రభావతి అనిన్నీ, ఆపట్టణం మయుడిపట్టణమనిన్నీ చెప్పి మాకు తియ్యనితినుబండములు వడ్డించి మంచి విందు 
భోజనం సమకూర్చింది. మేము ఆమె పెట్టిన విందును ఆరగించి సంతృప్తి చెందినవారమై ఆమెసూచనలను పాటించి 
ఆ నేలసొరంగం దాటాం. పిదప సహ్యపర్వతాలను దర్దుర పర్వతశ్రేణులను దాటి చివరకు మలయపర్వతపు కొమ్ము 
చేరి నిలిచాం. 


విశేషం: (1) మయుడు పురాణసుప్రసిద్దుడైన శిల్పి. (11) భక్ష్యాలు ఐదువిధాలు. 1. భక్ష్యం 2. భోజ్యం 3. లేహ్యం 
4. చోష్యం 5. పానీయం (111) సహ్యశైలం- పడమటిదిక్కున ఉండే కొండలు, పడమటి కనుమలు. మలయశైలం 
దక్షిణదిక్కున ఉండే పర్వతం. దక్షిణభారత ద్వీపకల్పంలో అటు పడమటి కనుమలు ఇటు తూర్పుకనుమలు దక్షిణాన 
ఒకచోట కలుస్తాయి. అక్కడ ఉన్న కొండలను మలయపర్వత్రేణులు అని ప్రాచీన భారతీయ సాహిత్యంలో నిర్దేశించబడింది. 
స్రగ్ధర. లీలం గల్లోలమాలోల్లిఖితగగనమై, లీననానాకుళీర 
వ్యాలోగ్రగాహమీనావళుల నెసంగి, దుర్వారవారోఘగంభీ 
రాలంఘ్యప్రాఢవేగం బగుచు బహుతరాయామవిస్తారమై బి 
ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్‌. 16 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; అంత+అంతటన్‌= అల్లంత దూరంలో; లీలన్‌= హొయలుగా; కల్లోల, మాలా+ఉత్‌+లిఖిత 
గగనము+ఐ= కెరటాల వరుసలచేత స్పృశించబడినట్టి ఆకాశం కలదై (ఆకాళాన్ని అంటుతున్నట్టున్న ఎత్తయిన అలల 


ie శ్రీమదాంధ్ర మహాభారతము 


వరుసలు కలదై; లీన= మునిగిఉన్న; నానా, కుళీర, వ్యాళ+ఉ(గ్ర, గ్రాహ, మీన+ఆవళులన్‌= పెక్కు విధాలైన ఎండ్రులచేతను 
క్రూరమైనవి భయంకరమైనవి అయిన మొసళ్ళచేతను చేపలచేతను; ఎసంగి= విజృంభించి; దుర్వార, వాః+ఓఘ, గంభీర+అలంఘ్య, 
ప్రౌఢ, వేగంబు+అగుచున్‌= వారించటానికి వీలులేని నీటిప్రవాహంచేత లోతై దాటటానికి శక్యంకానట్టిది, మిక్కిలి వేగం 
కలిగినది; బహుతర+ఆయామ, విస్తారము+ఐ= మిక్కిలి పొడవు వెడల్పు కలిగినట్టిదై; బిట్టు+ఆలోకింపంగన్‌= మిక్కిలి 
పరికించి చూడగా; ఉ(గ్రంబు+అగు= భయంకరం అయిన; జలనిధిన్‌= సముద్రాన్ని; కంటిమి= చూచాం. 


తాత్సర్యం: అంతట, అల్లంత దూరాన సముద్రం మాకు కనిపించింది. ఆకడలికెరటాలు ఆకసాన్ని తాకుతున్నాయి. 
పెక్కు ఎండ్రకాయలు, భయంకరాలైన మొసళ్లు, చేపలు వేగంగా సుడులుతిరుగుతూ దాటటానికి శక్యంకాని ఆ 
సముద్రపు నీటివెల్లువలో లోతులోతులలో నివసిస్తున్నాయి. ఆ జలధి మిక్కిలి నిడివికలిగి దరిదాపులు లేకుండా 
భయంకరమై కన్పట్టింది. 


విశేషం: (స్రగ్రరావృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా మ, ర, భ, న య, య, య, అనే గణాలుంటాయి. 8, 15 అక్షరాలతో 
యతిమైత్రి, ప్రాస నియమం ఉన్నది. 


క కని, యిది రత్నాకర; మి । వ్వననిధిసీమమున( గల్లు వసుమతిలోనన్‌ 
జనకసుత వెదకి కానమ; । చన దివ్వారాశి దాటి చన నెవ్వరికిన్‌. 17 


ప్రతిపదార్థం: కని= చూచి; ఇది= ఈ కనుపిస్తున్నది; రత్న+ఆకరము= రతనాలకు నెలవయింది- సముద్రం; ఈ+వననిధి, 
సీమమునన్‌= ఈ సముద్రానికి సంబంధించిన ప్రదేశంలో; కల్లు= ఉండే; వసుమతిలోనన్‌= భూమిలో; జనకసుత= జనకుడికూతురు 
సీతను; వెదకి= అన్వేషించి; కానము+అ= చూడలేకపోయాం; ఈ వారాశి= ఈ సముద్రాన్ని; దాంటి= అతిక్రమించి; చనన్‌= 
వెళ్ళటానికి; ఎవ్వరికిన్‌= ఎవరికైనను; చనదు= వీలులేదు. 


తాత్సర్యం: ఇది సముద్రం. ఈ సముద్రంలో ఉన్నప్రదేశాలను అన్నింటిని వెదికాం గాని సీతను చూడలేకపోయాము. 
ఇక ఈ సముద్రాన్ని దాటి వెళ్ళటానికి ఎవరికిని శక్యం కాదు. 


ఉ. “'భూమితనూజం గాన మని పోయి రఘూద్వహుతోడ. జెప్పి, య 
బ్బూమిపుచిత్త మాతురత( బొందంగం జేయుటకంటెం జూడంగా 
నిమెయిం జావు మేలు; మన కేల విచారము లింకినంచు నం 
దేము గడంగి యందటిము నేకతమం బగు నిశ్చయంబుతోన్‌. 18 


ప్రతిపదార్థం: భూమితనూజన్‌= భూమికి కూతురు అయిన సీతాదేవిని; కానము+అని, = చూడలేము అని, పోయి= వెళ్లి; 
రఘు+ఉద్వహుతోడన్‌= రఘువుయొక్క వంశంలో పుట్టిన గొప్పవాడితో- శ్రీరాముడితో; చెప్పి; ఆ+భూమిపు, చిత్తము= ఆ 
రాజు మనస్సును, శ్రీరాముడి మనస్సును; ఆతురతన్‌+పొందంగన్‌+చేయుకంటెన్‌= వేగిరపాటుతో కూడిన ఆవేదన చెందేటట్టుగా 
చేయటం కంటె; చూడంగాన్‌= అరయగా; ఈమెయిన్‌= ఈ పార్శ్వమున-ఇక్కడ; చావు= మరణం; మేలు= మంచిది; 
మనకున్‌+ఏల, విచారములు+ఇంకన్‌+అంచున్‌= మనకు ఇంక వేరే ఆలోచనలు ఎందుకు అని తలపోస్తూ; అందున్‌= ఆ 
సముద్రతీరంలో; ఏము+అందజమున్‌= మేం అందరమున్నూ; ఏకతమంబు+అగు= ఏకగ్రీవమైన; నిశ్చయంబుతోన్‌= నిర్ణయంతో; 
కడంగి= పూని. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1127 


తాత్సర్యం: 'సితాదేవికొరకై వెదకి వెదకి వేసారాం. ఆమె ఎచట ఉన్నదో తెలిసికొనలేకపోయాం, అని చెప్పి 
రఘువంశశ్రేష్ణుడైన శ్రీరామచంద్రమూర్తి మనస్సుకు వ్యాకులత కలిగించటంకంటె, మనమందరం ఇక్కడే గుమిగూడి 
మరణించటం మేలు” అనే నిర్ణయానికి ఏకగ్రీవంగా వచ్చాం. ఏమైనా మరణించటానికే నిశ్చయించుకున్నవారలం 
కాబట్టి ఇక తర్జనభర్జనలు మనకు అనవసరం. 


వ. అనశనవ్రతంబు సంకల్పించి నియతచిత్తుల మై యుండి 'రాఘవుకార్యార్థంబై తెగిన జటాయువు గృతార్జుం 
డయ్యె; మనము నట్టి పుణ్యలోకంబు వడయుద' మని పలుకుచున్నయెడ. 19 


ప్రతిపదార్థం: అనశన(వ్రతంబు= తిండిమాని మరణించే (వ్రతదీక్ష; నంకల్పించి= మనస్సులో నిర్ణయించుకొని; 
నియతచిత్తులము+ఐ+ఉండి= నిగ్రహించబడిన మనస్సులు కలవారమై ఉండి; రాఘవుకార్య+అర్థంబు+ఐ= శ్రీరాముడి 
పనికొరకై; తెగిన= మరణించిన; జటాయువు= జటాయువు (అనే పేరుకల పక్షి; కృత+అర్జుండు= ధన్యుడు; అయ్యెన్‌= 
అయ్యాడు; మనమున్‌= మనంగూడ; అట్టి= ఆ జటాయువు చేరినట్టి; పుణ్యలోకంబు= స్వర్గం; పడయుదము= పొందుదాం; 
అని పలుకుచున్‌+ఉన్న+ఎడన్‌= అని మాట్లాడుతున్న సమయంలో. (మీది పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: అని ప్రాయోపవేశదీక్షతో మరణించటానికి మనస్సులలో నిర్ణయించుకొని, శ్రీరాముడిపనికొరకై జటాయువు 
చనిపోయి ధన్యుడయ్యాడుకదా! అట్టే మనంకూడ అట్టి పుణ్యాన్ని ఆర్జించి మరణానంతరం ఉత్తమగతికి పోదాం- 
అని మాట్లాడుతున్న సమయంలో. 
క. గిరిశ్చంగతుంగవిగ్రహు । డురుతరసత్తుుండు విహంగమోత్తము. డం దొ 

క్కరు6 డొయ్యన మా యున్నెడ । కరుదుగ. జనుదెంచి విగళతాశ్రుం డగుచున్‌. 20 
ప్రతిపదార్థం: గిరి, శృంగ, తుంగ వి[గ్రహుండు= కొండశిఖరంవలె ఎత్తయిన ఆకృతి కలవాడు; ఉరుతరసత్తుండు= మిక్కిలి 
గొప్పబలం కలవాడు; విహంగమ+ఉత్తముండు= పక్షులలో శ్రేష్టుడు; అందున్‌= అచట; ఒక్కరుండు= ఒంటరిగా ఒక్కడుగా 


ఉన్నవాడు; ఒయ్యనన్‌= తిన్నగా; మా+ఉన్న+ఎడకున్‌= మేము ఉన్నచోటికి; అరుదుగన్‌= ఆశ్చర్యకరముగా; చనుదెంచి= వచ్చి; 
విగళిత+అ(శుండు+అగుచున్‌= జారిన కన్నీరు కలవాడు జౌతూ. 


తాత్సర్యం: అప్పుడు పెద్దకొండశిఖరంవంటి రూపం కలవాడు మిక్కుటమైన బలం కలవాడు ఒకగొప్పపక్కిరేడు 
ఒంటరిగా ఆశ్చర్యకరముగా మేం ఉన్నచోటికి వచ్చి కన్నీరుకారుస్తూ (ఇట్టా పలికాడు). 
సీ. “అయ్యలార! జటాయు వని పల్మెదరు మీర । లెవ్వరు? సెప్పరే! యేను వాని 

కగ్రజుండ; ననూరునాత్మజన్ముల మేము; | సంపాతి నాపేరు; సమ్మదమున 

నేనును దమ్ము(డు నినమండలమునకుC । జనువేడ్క నొకనాండు చదల నెగసి 

చన. జనం దీవ్రాంశుసంతాపమునం జేసి | కమరె నా టెక్కలు; గమర వయ్యె 


తే. ననుజుపక్షమ్ము; లే నిమ్మహాచలమున । నాంటంగోలె నెచ్చటికి. జనంగ నేర 
కున్నవాండ; నాతమ్ము( డెట్లున్నవాండొ? | యెజుంగ నెలి(గింపరే నాకు నిష్ట మెసయగ.' 21 


ప్రతిపదార్థం: అయ్యలు+ఆర!= ఆర్యులారా!; జటాయువు+అని= జటాయువు అని; (మీరు); పల్కెదరు= అంటారు. 
మీరలు= మీరు; ఎవ్వరు?= ఎవ్వరు?; చెప్పరే?= తెలియచెప్పరా?; ఏను= నేను; వానికిన్‌= అతడికి (అ జటాయువుకు); 


fia శ్రీమదాంధ్ర మహాభారతము 


అ(గ్రజుండన్‌= ముందుపుట్టినవాడను, అన్నను; ఏము= మేము; అనూరు+ఆత్మజన్ములము= అనూరుడి కొడుకులం; నాపేరు= 
నా నామం; సంపాతి; సమ్మదమునన్‌= సంతోషంతో; ఏనును= నేనును; తమ్ముండున్‌= అనుజుడు అయిన జటాయువున్నూ; 
ఇనమండలమునకున్‌= సూర్యమండలానికి; చను, వేడ్కన్‌= వెళ్ళాలనే సంబరంతో; ఒకనాండు= ఒకరోజు; చదలన్‌+ఎగసి= 
ఆకసానికి ఎగిరి; చనన్‌+చనన్‌= వెడలగా, వెడలగా; తీవ్ర+అంశు, సంతాపమునన్‌+చేసి= సూర్యుడియొక్క వేడిమివలన; 
నాజుక్కలు= నాపక్షాలు; కమరెన్‌= మాడినవి; అనుజు, పక్షమ్ములు= నాతమ్ముడి రెక్కలు (జటాయువు రెక్కలు); 
కమరవు+అయ్యెన్‌= మాడిపోలేదు; ఏను= నేను; ఈ+మహా+అచలమునన్‌= ఈ పెద్దకొండమీద; నాంటన్‌+కోలెన్‌= ఆనాటి 
నుండి; ఎచ్చటికిన్‌+చనంగన్‌నేరక+ఉన్నవా(డన్‌= ఎగిరి ఎక్కడికీ వెళ్ళటానికి శక్తిలేనివాడనై ఉన్నాను; నాకున్‌+ఇష్టము+ఎసం 
గన్‌= నాకు ప్రీతి అతిశయించేటట్టుగా; నాతమ్ముండు; ఎట్టు+ఉన్నవాండు+ఒ= ఏవిధంగా ఉన్నాడో; ఎజింగింపరే= దయచేసి 


తెలుపరా?. 


తాత్పర్యం: ఓ పూజ్యులారా! మీమాటలలో నాకు జటాయువు అనే పేరు విన్సించింది. మీరు ఎవరు? దయచేసి 
తెలపండి. నేను జటాయువుకు అన్నను. నేనూ జటాయువూ అనూరుడి కొడుకులం. నాపేరు 'సంపాతి. ఒకనాడు 
మాచిన్నతనంలో నేనూ నాతమ్ముడూ వేడుకతో సూర్యమండలానికి వెళ్లవలెనని ఆకాశాన ఎత్తుగా ఎగురసాగాం. 
కొంతసేపటికి నా రెక్కలు సూర్యుడివేడిమికి మాడిపోయాయి. కాని, నాతమ్ముడు జటాయువు రెక్కలు మాత్రం 
మాడిపోలేదు. అతడిబలం అట్టిది. ఆనాటినుండి నేటివరకు, రెక్కలు లేని పక్షినై నేను ఈ కొండమీదనే పడిఉన్నాను. 
నాతమ్ముడైన జటాయువు యొక్క యోగక్షేమాలు దయచేసి మీరు నాకు తెలిపితే సంతసంతో వింటాను. 


విశేషం: అనూరుడు సూర్యుడిసారథి. తొడలు లేనివాడు. గరుత్మంతుడి అన్న. 


వ. అనిన నే మతనికి భవదీయవృత్తాంతంబును, రావణుండు దేవిం గొనిపోవుటయు(, దదర్ధంబై రావణునితో 
జటాయువు సమరంబు సేసి యీల్గుటయు. జెప్పిన విని దుఃఖీతుండై సంపాతి యస్మదీయ ప్రవర్తనం 
బేర్పడ నడిగి మా కిట్లనియె. 22 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఏము= మేము; అతనికిన్‌= ఆ సంపాతికి; భవదీయవృత్తాంతంబును= నీయొక్క 
సంగతిని; రావణుండు= రావణుడు; దేవిన్‌= (సీతాదేవిని; కొనిపోవుటయున్‌= అపహరించటమున్నూ; తద్‌+అర్థంబు+ఐ= 
ఆమెకొరకై; రావణునితోన్‌; జటాయువు; సమరంబు+చేసి= యుద్దం చేసి; ఈల్లుటయున్‌= మరణించటమున్నూ; చెప్పినన్‌= 
చెప్పగా; విని= ఆలకించి; దుఃఖితుండు+ఐ= శోకించినవాడై; సంపాతి= జటాయువు అన్న; అస్మదీయ (ప్రవర్తనంబు= మా 
నడవడి; ఏర్పడన్‌+అడిగి= తెలిసేటట్టుగా (ప్రశ్నించి; మాకున్‌+ఇట్టు+అనియెన్‌= మాతో ఈవిధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని సంపాతి మమ్మల్ని ప్రార్థించాడు. అంతట మేము అతడికి మీ సమాచారాన్ని, రావణుడు 
సీతాదేవిని అపహరించటమున్నూ, ఆ సీతకొరకై జటాయువు రావణుడితో యుద్దం చేసి మరణించటమున్నూ 
చెప్పాం. ఆతడు తమ్ముడిమరణవార్త విని మిక్కుటంగా శోకించి, మావిషయాలనుగూర్చి ప్రశ్నించి తెలిసికొని ఈ 
విధంగా చెప్పాడు. 


ఉ. 'రావణునే నెబుంగుదుః బరాక్రమదుస్సహు డన్నిశాచరుం; 
డీవనరాశిమధ్యమున నిచ్చటికిన్‌ శతయోజనంబులన్‌ 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1129 


భూవిదితంబు లంక యను ప్రోలు తదీయనివాస; మచ్చటన్‌ 
భూవరుదేవి. గాన నగు బొం; డరయుండు కృతప్రయత్సులై.” 23 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; రావణున్‌= రావణుడిని; ఎజుంగుదున్‌= తెలియుదును; ఆ+నిశాచరుండు= ఆ రాక్షసుడు; 
పరా(క్రమదుస్సహు(డు= శౌర్యంచేత సహించరానివాడు- గొప్పుశౌర్యం కలవాడు; ఈవనరాశిమధ్యమునన్‌= ఈ సము[ద్ర 
మధ్యంలో; ఇచ్చటికిన్‌= ఈ స్థలానికి; శతయోజనంబులన్‌= నూరామడలదూరంలో; భూవిదితంబు= భూమిలో ప్రసిద్ధమైనది; 
లంక+అను, (ప్రోలు= లంక అనే పట్టణం; తదీయనివాసము= ఆతనియొక్క నెలవు; అచ్చటన్‌= ఆస్థలంలో (ఆలంకలో); 
భూవరుదేవిన్‌= రాజుగారి భార్యను (సీతాదేవిని); కానన్‌+అగున్‌= చూడవచ్చును; పొండు= వెళ్ళండి; కృత ప్రయత్నులు+ఐ= 
చేయబడిన యత్నం కలవారై ((ప్రయత్నపరులై); అరయుండు= (సీతను) వెదకండి. 


తాత్సర్యం: 'రావణుడిని నేను ఎణుగుదును. ఆతడు గొప్పపరాక్రమం కలవాడు. అతడిని ఓడించటం సులభం 
కాదు. ఆ రాక్షసుడు ఈ సముద్రమధ్యంలో లంక అనే సుప్రసిద్దపట్టణంలో నివసిస్తూ ఉంటాడు. మీరు ప్రయత్నం 
చేసి అక్కడికి వెళ్ళండి. అక్కడ శ్రీరాముడిభార్య సీత మీకు కనిపిస్తుంది”. 
క. అని యతండు సనిన నందటి । మును సాగరతరణకార్యమునకు నుపాయం 

బొనరం దలపోయునెడ నే। నని యుత్సాహంబు సేయ డయ్యె నొకండున్‌. 24 
ప్రతిపదార్థం: అని= అని వచించి; అతండు= సంపాతి; చనినన్‌= వెళ్ళగా; అందజణమును= (వానరులం) అందరమున్నూ; 
సాగర, తరణ, కార్యమునకున్‌= సముద్రాన్ని దాటటం అనే పనికి; ఉపాయంబు= వెరవు; ఒనరన్‌= ఒప్పిదంగా; తలపోయు+ఎడన్‌= 


ఆలోచించే సమయంలో; ఒకండున్‌= ఒక్కడు కూడ; ఏను+అని= నేను (చేస్తాను) అని; ఉత్సాహంబు+చేయండు+అయ్యెన్‌= 
ఉత్సహింపడయ్యెను, ముందుకు రాలేదని భావం. 


తాత్సర్యం: లంకాపట్టణానికి పొమ్మని సంపాతి చెప్పాడు కాని, మావానరులలో ఒకడికి కూడ సముద్రం దాటే 
ఉపాయం తట్టలేదు. ఒక్కడును తాను ఆ పనికి పూనుకొనటానికి ఉత్సాహం చూపలేదు. 


మ. జననాథోత్తమ! యేను బూని భవదాజ్డాలీల చెల్వంబు మ 

జ్ఞనకుం డైన సమీరదేవుకృపయున్‌ సత్త్వోన్నతుం జేయగా 

ఘనవాస్తుంగతరంగసంగతమహాగ్రాహోరగాత్యుగ్రద 

రృనమై పేర్లు పయోధి దాంటితి జనాశ్చరైకసంపాదినై. 25 
ప్రతిపదార్థం: జననాథ+ఉత్తమ!= రాజులలో ్రేష్టుడవైన వాడా (రామచంద్రా!); ఏను= నేను; పూని= కడగి; భవత్‌+ఆజ్ఞా, 
లీల, చెల్వ్పంబున్‌= నీయొక్క ఆనతి అనే విలాసపు తీరు; మత్‌+జనకుండు+ఐన= నాతండ్రి అయిన; సమీర, దేవు, 
కృపయున్‌= వాయుదేవుడి దయయూ; సత్త్య+ఉన్నతున్‌+*చేయంగాన్‌= బలంచేత గొప్పవాడినిగా చేయగా; ఘన, వాః+తుంగ, 
తరంగ, సంగత, మహా+(గ్రాహ+ఉరగ+అతి+ఉ(గ్ర, దర్శనము+ఐ= అధికమయిన నీటిలోని ఎత్తైన కెరటాలచేత కూడి గొప్పవైన 
మొసళ్ళతో పాములతో కూడి భయంకరంగా కన్పించి; పేర్చు= అతిశయించే; పయోధిన్‌= సముద్రాన్ని; జన+ఆశ్చర్య+ 
ఏకసంపాదిన్‌+ఐ= (ప్రజలకు పరమాశ్చర్యము కలిగించువాడనై; దా(టితిన్‌= దాటాను. 


తాత్సర్యం: రాజులలో గొప్పవాడ వైన రామా! నీ ఆజ్ఞ నెరవేర్చటంలోని సొగసు, నాతండ్రి అయిన వాయుదేవుడి 
దయ నాకు బలం చేకూర్చాయి. ఆ ప్రోత్సాహంతో పొంగారినశక్తితో, నేను ఎత్తయిన నీటికెరటాలతో కూడింది, 


గ శ్రీమదాంధ్ర మహాభారతము 


భయంకరమైన మొసళ్ళతోపాములతో చూడటానికి వెరపుకలిగించేది అయిన సముద్రాన్ని దాటాను. అది లోకులకు 
అచ్చెరువు గొలిపే సన్నివేశమే. 
ఉ. ఆ లవణాబ్దిమధ్యమునయందు. ద్రికూటనగంబుమీ(ద ను 

త్తాలవిశాలహేమమణిధామసముజ్జ్వల మైన లంక యన్‌ 

ప్రో లొగిం గంటి; నెంతయు నపూర్వము దద్విభవంబు; దేవ! య 

చో లలితాంగి నారయుచు. జొచ్చి యనేకవిధంబులం దగన్‌. 26 


ప్రతిపదార్థం: దేవ!= ఓప్రభూ!; ఆ, లవణ+అబ్ది, మధ్యమున+అందున్‌= ఆఉప్పుసముద్రంయొక్క నడిమిభాగంలో; త్రికూట, 
నగంబుమీ(దన్‌= త్రికూటంఅనే పేరు గల పర్వతంపై; ఉత్‌+తాల, విశాల, హేమ, మణి, ధామ, సమ్‌+ఉత్‌+జ్వలము+ఐన= 
మిక్కిలి ఎత్తైన, విస్తీర్ణంతో కూడిన, బంగారు మణులు చెక్కబడిన స్థలాలతో మిక్కుటంగా (ప్రకాశించే; లంక+అన్‌+(ప్రోలు= 
లంకఅనేపట్టణం; ఒగిన్‌= ఒప్పిదంగా; కంటిన్‌= చూచాను; తద్‌+విభవంబు= ఆపట్టణంయొక్క ఐశ్వర్యం; ఎంతయున్‌+ 
అపూర్వము= ఎంతయో గొప్పది; అచ్చోన్‌= ఆచోట; లలిత+అంగిన్‌= సుకుమార మైన దేహం కల దానిని-సీతను; ఆరయుచున్‌= 
వెదకుతూ; చొచ్చి= (ప్రవేశించి; అనేకవిధంబులన్‌= పెక్కురీతులుగా; తగన్‌= సముచితంగా. 


తాత్సర్యం: ఆఉప్పుసము(ద్రంమధ్య మూడుశిఖరాలతో ఒప్పారే ఒకపెద్దకొండమీద ఉన్న లంకాపట్టణాన్ని చూచాను. 
ఆ పట్టణపు సంపద ఇంక ఎక్కడా ఎప్పుడూ కానరానట్టిది. అక్కడ విశాలమైనవి కనకరత్నమయాలైనవి అయిన 
ఎత్తయినమేడలు విలసిల్లుతున్నాయి. ప్రభూ! వర్షనాతీతం ఆ లంకాపురివైభవం. అచ్చట సీతాదేవిని వెదకుతూ 


పలుతావుల తిరుగాడాను. 


వ. అరసి యొక్కెడ రావణాంతఃపురం బైన యశోకవనంబునందు. 27 


తాత్సర్యం: వెదకి, ఒకచోట, రావణాసురుడి లోపలినగరిలో ఉన్న అశోకవనంలో. 


సీ, కన్నీరు జడిగొని క్రమ్మం బ్రాం కెక్కిన | కవ్రకపోలభాగములు గలిగి 
యవశమై యొఅంగిన యంగవల్లిక పొంత । నున్న భూమీరుహం బూంత గాంగ 
వెడలు నిట్టూర్పులవేండిమి. బగిలిన । యధరపల్లవము గారాకు€ బోలం 
దలంపులసందడి దందడించిన తాల్మి | గదిరి శిరఃకంపగతుల బెరయ 


ఆ. నున్న పుణ్యమూర్తి నుత్రమసౌందర్య | నవనతాస్య నార్త యైన దాని 
గని విదేహతనయః గా నెటింగితి నేను । హా! రఘుప్రవీర! యనుచు నడల. 28 


ప్రతిపదార్థం: కన్నీరు= కంటినీరు; జడి+కొని, క్రమ్మన్‌= వెల్లువగా (స్రవించటంచేత; ప్రాకు+ఎక్కిన= పాచి పట్టిన; కము, 
కపోల, భాగములు= అందమైన చెక్కిళ్లు; కలిగి; అవశము+ఐ= వశం తప్పినదై; ఒజంగిన= వాలిన; అంగవల్లిక= తీగవంటిదేహం; 
పొంతన్‌+ఉన్న= సమీపంలో కల; భూమీరుహంబు= చెట్టు; ఊంత+కాంగన్‌= ఆధారం కాగా; వెడలు= బయటకు వచ్చే; 
నిడు+ఊర్పుల, వేండిమిన్‌= నిడివి అయిన నిశ్వాసాల తాపంచేత; పగిలిన= (బ్రద్దలైన; అధరపల్లవము= చిగురుటాకువంటి 
పెదవి; కారాకున్‌= కారు+ఆకున్‌+పోలన్‌= పండుటాకువలె ఉండగా; తల(పులసందడి= ఆలోచనల సమ్మర్దంచేత; 
దందడించినతాల్మి= కలత చెందిన ఓర్పు; కదిరి= ఏర్పడి; శిరస్‌+కంప, గతులన్‌= తల అట్టిటు ఊచుతూ ఉండటంచేత; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1131 


బెరయన్‌= అలముకొనగా; ఉన్న+పుణ్యమూర్తిన్‌= పుణ్యం ఆకృతి ధరించినట్టుగా కనిపించినదానిని; ఉత్తమ, సౌందర్యన్‌= 
మంచి సొగసు కలదానిని; అవనత+ఆస్యన్‌= వంచిన మొగం కలదానిని (ముఖం వంచుకొని ఉన్నదానిని); ఆర్త+ఐనదానిన్‌= 
దీనురాలిని; కని= చూచి; ఏను= నేను; విదేహతనయన్‌+కాన్‌= విదేహరాజపుత్రి అయిన సీతగా; హా!రఘు(ప్రవీర!= అయ్యో, 
ఓ రఘువంశంలోని గొప్పవీరుడా!; అనుచున్‌= అని అంటూ; అడలన్‌= ఏడ్భుచుండటంచేత; ఎజింగితిన్‌= తెలిసికొన్నాను. 


తాత్సర్యం: వెదకి వెదకి రావణుడి అంతఃపురంలో ఉన్న అశోకవనం చేరాను. అక్కడ కన్నీరు కారటంచేత పాచిపట్టి 
మలినమైన చెక్కిళ్ళు కలదానిని, వశం తప్పిన దేహాన్ని సమీపంలో ఉన్న చెట్టుకు ఆసరాగా చేర్చినదానిని, వెడలుతున్న 
వేడినిట్టూర్పులవలన పగిలి పండుటాకునుబోలిన పెదవి కలదానిని, హృదయంలోని ఆవేదనచేత తరచు తల 
ఆడిస్తున్న దానిని. సహజమైన సౌందర్యం కలదానిని, శోకంచేత తలవంచుకొని ఉన్నదానిని, 'హా!రఘువీర!' అని 
దుఃఖిస్తున్న దానిని- వైదేహి అయిన సీతాదేవిగా గుర్తించాను. 
క. వినయమున దేవి. జేరం । జని యభివాదనము సేసి 'జానకి రఘునం 

దనుదూత నేను మారుత । తనయుండ వానరు(డ నిన్ను! దడవ నిచటికిన్‌. 29 
ప్రతిపదార్థం: వినయమునన్‌= అణకువతో; దేవిన్‌= (సీతా)దేవిని; చేరన్‌+చని= సమీపించి; అభివాదనము+చేసి= నమస్కరించి; 
జానకి!= జనకుని కూతురవు అయిన ఓసీతా! ఏను= నేను; రఘునందనుదూతన్‌= రాముడి రాయబారిని; మారుత, 
తనయుండన్‌= వాయుదేవుడి కొడకును; వానరుండన్‌= కోతిని; నిన్నున్‌= నిన్ను, తడవన్‌= అన్వేషించటంకొరకై; ఇచటికిన్‌= 
ఈస్థలానికి. 
తాత్పర్యం: అణకువతో సీతాదేవిదగ్గరకు వెళ్లి నమస్కారం చేసి, 'జనకమహారాజుకూతుర వైన ఓసీతా!?, నేను 
శ్రీరాముడిదూతను వాయుపుత్రుడను, వానరుడను; నిన్ను వెదకటానికై (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అరుగుదెంచితి; రామలక్ష్మణు లత్యంతకుశలంబున నున్నవారు; వానరేశ్వరుం డయిన సుగ్రీవుండు వారితో 

సఖ్యంబు సేసి, తత్కార్యంబు దీర్పం బూనె; నింక మసలక నీహృదయేశ్వరుండు సనుదెంచు; నూఅడిల్లుము.30 
ప్రతిపదార్థం: అరుగుదెంచితిన్‌= వచ్చాను; రామలక్ష్మణులు= రాముడును లక్ష్మణుడును; అత్యంతకుశలంబునన్‌+ఉన్నవారు= 
మిక్కిలి క్షేమంగా ఉన్నారు; వానర+-ఈశ్వరుండు+అయిన= కోతులకు రాజు అయిన; సుగ్రీవుండు; వారితోన్‌= రామలక్ష్మణులతో; 
సఖ్యంబు+చేసి= మైత్రినెరపి; తద్‌+కార్యంబు= వారిపని; తీర్చన్‌+పూనెన్‌= నెరవేర్చటానికి పూనుకొన్నాడు; ఇంకన్‌= ఇకమీద; 
మసలక= తడయక; నీహృదయ+ఈశ్వరుండు= నీభర్త శ్రీరాముడు; చనుదెంచున్‌= వస్తాడు; ఊణడిల్లుము= తేరుకొమ్ము. 


తాత్సర్యం: వచ్చాను; రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు. కోతులరాజయిన సుగ్రీవుడితో వారు మైత్రి చేశారు. 
సుగ్రీవుడు రామలక్ష్మణులకు సాయం చేయటానికీ, వారికార్యం నెరవేర్చటానికీ ప్రతిజ్ఞ చేశాడు. ఇంక జాగుచేయక 
నీభర్త అయిన శ్రీరాముడు రాగలడు. నీవు ఊరడిల్లుము. 


క. 'రక్కసు(డం గాను జుమ్మీ! । నిక్కము వానరుండ నేను; నీమదిలోనం 
దక్కు మనుమాన' మనవుండు । నొక్కింత దలంచికొని సముత్సుక యగుచున్‌. 31 
ప్రతిపదార్థం: రక్కసు(డన్‌= రాక్షసు(డను; కాను+చుమ్మీ= కానుసుమా; నిక్కము= సత్యం; ఏను= నేను; వానరుండన్‌= 


కోతిని; నీమదిలోనన్‌= నీమనస్సులో; అనుమానము= సందేహం; తక్కుము= వీడుము; అనవుడున్‌= అని చెప్పగా; ఒక్క+ఇంత= 
కొంచెం; తలంచికొని= యోచించి; (సీత); సముత్సుక+అగుచున్‌= మంచి ఉత్సాహంతో కూడినది అయి. 


1155 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నేను రాక్షసుడను కాను సుమీ; నేను నిజంగా వానరుండను; నీమనస్సులో సందేహం పెట్టుకొనకుము” 
అని నేను విన్నవించాను. సీతాదేవి కొంత యోచన చేసి ఉత్సాహంతో కూడినది అయింది. 


వ. అద్దేవి నా కిట్లనియె; 'నన్నా! ని న్నెటింగితి; నది యెట్లనిన రామహితాన్వేషి యగువా( డవింధ్యుం డను 
వృద్దరాక్షసుండు మున్న యింతయుం ద్రిజటచేత నా కెటింగించె; నతని పలుకులు దప్పవు; రాఘవుండు 
సుగ్రీవసహాయుం డయి యునికి గలిగెం గావున నింక దడయక యవ్వీరవరుం దోడ్కొని వచ్చి నాకుం 
బ్రియంబు సేయుము; నీకు గార్యసిద్ది యయ్యెడు; మరుగు' మని తనశిరోభూషణం బయిన యీ రత్నంబు 
మీకు నభిజ్ఞానార్థంబుగా నాచేతి కిచ్చి, మజియు. జిత్రకూటచరితం బైన కృతకవాయసకథయునుం జెప్పి 
వీడ్కొల్పిన, నేను లంకాపురదాహంబుసేసి, యిట దేవర కింతయు విన్నవింపవచ్చితి” నని చెప్పి 
హనుమంతుండు జానకి హృదయంబు మూర్తిమంతం బైన పగిది నున్న యమ్మహామణి రాజచూడామణికి 
సమర్పించిన. 32 


ప్రతిపదార్థం: ఆ+దేవి= సీతాదేవి; నాకున్‌+ఇట్టు+అనియెన్‌= నాతో ఈవిధంగా చెప్పింది; అన్నా!= (ప్రియమైన సోదరా!; 
నిన్నున్‌+ఎటింగితిన్‌= నిన్ను గుర్తించాను; అది; ఎట్టు+అనినన్‌; రామ, హిత+అన్వేషి+అగు, వాండు= శ్రీరాముడిమేలును 
వెదకేవాడు అయిన; అవింధ్యుండు+అను= అవింధ్యుడు అనేపేరు కల; వృద్దరాక్షసుండు= ముసలివాడయిన రక్కసుండు; 
మున్ను+అ= ఇంతకు ముందే; ఇంతయున్‌= ఈ విషయం మొత్తం; (త్రిజటచేతన్‌= (త్రిజట అనేపేరుగల ఆమెచేత; 
నాకున్‌+ఎణీంగించెన్‌= నాకు తెలియజేశాడు; అతనిపలుకులు= ఆ అవింధ్యుని మాటలు; తప్పవు= అసత్యాలు కావు; 
రాఘవుండు= శ్రీరాముడు; సు(గ్రీవసహాయుండు+అయి= సుగ్రీవుడియొక్క తోడ్పాటు కలవాడయి; ఉనికి+కలిగెన్‌+కావునన్‌= 
ఉండటం ఏర్పడింది కాబట్టి; ఇంకన్‌= ఇకపై; తడయక= ఆలసించక; ఆ+వీరవరున్‌= శూరులలో శ్రేష్టుడు అయిన శ్రీరాముడిని; 
తోడ్కొనివచ్చి= వెంటబెట్టుకొని ఏగుదెంచి; నాకున్‌= నాకు; పియంబు+చేయుము= సంతృప్తి కలిగించుము; నీకున్‌= నీకు; 
కార్యసిద్ది+ అయ్యె(డున్‌= పని జయప్రదం కాగలదు; అరుగుము= వెళ్ళుము; అని= అని పలికి; తనశిరస్‌+భూషణంబు+అయిన= 
తనతలకు ఆభరణంగా ఉన్న; ఈ రత్నంబు= ఇదిగో ఈ కనుపిస్తున్న ఈ మణి; మీకున్‌= మీకు; అభిజ్ఞాన+అర్థంబుగాన్‌ 
= గుర్తు కొరకై; నాచేతికిన్‌+ఇచ్చి= నా చేతికి ఒసగి; మజీయున్‌= ఇంకను; చిత్రకూటచరితంబు+ఐన= చిత్రకూటం కడ 
జరిగిన; కృతక, వాయస, కథయునున్‌+చెప్పి= మాయకాకి వృత్తాంతాన్ని కూడా వచించి; వీడ్కొల్సినన్‌= వెళ్ళటానికి సెలవు 
దయచేయగా; ఏను= నేను; లంకాపుర, దాహంబు+చేసి= లంకాపట్టణాన్ని కాల్చి; ఇట= ఇచట; దేవరకున్‌= (ప్రభువుకు; 
ఇంతయు= ఈవిషయాన్ని సవిస్తరంగా; విన్నవింపన్‌వచ్చితిన్‌= నివేదించటానికి వచ్చాను; అని చెప్పి= అని వచించి; 
హనుమంతుండు= ఆంజనేయుడు; జానకిహృదయంబు= సీత మనసు; మూర్తిమంతంబు+ఐన, పగిదిన్‌+ఉన్న= రూపం 
గైకొని కన్పించినట్టుగా ఉన్న; ఆ+మహామణిన్‌= ఆ గొప్ప మాణిక్యాన్ని; రాజచూడామణికిన్‌= రాజులలో శ్రేష్టుడు అయినవాడికి, 
శ్రీరాముడికి (చూడామణి= శిరోరత్నం= (శేష్టవాచకం); సమర్పించినన్‌= వినయంతో ఇవ్వగా. 


తాత్సర్యం: సీతాదేవి నాతో ఈ విధంగా చెప్పింది. ప్రియమైన అన్నా! నిన్ను గుర్తించాను. రాక్షసులు కామరూపులు. 
వానరవేషధారి అయి ఎవరో రాక్షసుడు ఈ విధంగా నన్ను మోసగించటానికే వచ్చినట్లు నేను భావించవచ్చును గాని 
నీవు రావటానికి ముందే, శ్రీరాముడిపై అభిమానం గల ఒకముసలిరక్కసుడు త్రిజటచేత శ్రీరాముడు సుగ్రీవుడితో 
మైత్రి నెరపినట్లు నాకు తెలియజేసిఉన్నాడు. అతడి మాటలు అబద్దాలు కావు. ఇప్పుడు శ్రీరామదూతగా నీవు 
వచ్చావుకదా! ఆ మాట బుజువు అయింది. ఇక ఆలస్యం కాకుండ సుగ్రీవుడి తోడ్పాటుతో వీరులలో శ్రేష్టుడు 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1133 


అయిన శ్రీరాముడిని ఇటకు తోడ్కొని వచ్చి నాకు సంట్రీతిని కలిగించుము. నీకార్యం జయ(ప్రదం కాగలదు. 
వెళ్ళుము” అని వచించి, గుర్తుకొరకై తన తలమీద ధరించే మాణిక్యాన్ని ఇదుగో దీనిని-నాచేతికి ఇచ్చింది. 
అంతేకాక, చిత్రకూటపర్వతంమీద మీరు ఉన్నప్పుడు జరిగిన మాయకాకి వృత్తాంతాన్ని కూడ నాకు చెప్పి నేను 
బయలుదేరటానికి సెలవు నిచ్చి దీవించి పంపింది. నేను లంకాపట్టణాన్ని కాల్చి, ఇట దేవరకు సీతాదేవి యోగక్షేమాలు 
చెప్పటానికై వచ్చాను” అని చెప్పి ఆంజనేయుడు ఆమణిని రాజశ్రేష్ణు డైన శ్రీరాముడికి సమర్పించాడు. ఆ మణి 
కేవలం ఒకమణిగా మాత్రమే కాక సీతాదేవిహృదయమే ఆ మణిరూపం తాల్ఫిందా అన్నట్లు భాసించింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఆ. అమ్మనోజ్ఞరత్న మక్కునం గదియించి | పులక లెగయ( గొంతప్రొద్దు విభుండు 
జానకీకుచాగ్రసంగమసుప్తు. డై । నట్ల యుండె ముకుళితాక్షుం డగుచు. 33 


ప్రతిపదార్థం: విభుడు= రాజు- రాముడు; ఆ, మనోజ్ఞ, రత్నమున్‌= అందమైన ఆ రతనాన్ని; అక్కునన్‌= గుండెకు; 

కదియించి= చేర్చి; పులకలు+ఎగయన్‌= గగుర్పాటు విస్తరించగా; కొంత ప్రొద్దు= కొంతసేపు; ముకుళిత+అక్షు(డు+ఐ= 
= eS యె 

మూసిన కనులు కలవాడై; జానకీ, కుచ+అ(గ, సంగమసుప్పుండు+ఐనట్టు+అ= సీతాదేవి చనుమొనల కలయిక గలిగి 

నిదురించిన వాడు అయినట్టుగనే; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: మనోహరమైన ఆచూడామణిని గుండెకు హత్తుకొని శ్రీరాముడు కొంతసేపు కన్నులు మూసికొనినవాడై 
పులకరిస్తూ సీతాదేవి వక్షంపై సుఖంగా నిదురించినవాడు అయినట్టు ఉన్నాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. ఇట్లు రాఘవుండు సీతావృత్తాంతంబు విని తత్సమాగమకుతూహలన్యగ్రుందై, సుర్రీవుం జూచి 'దందయాత్ర 
కాయితంబు సేయు' మనిన. 'బ్రసాదం' బని యతండు నలుదిక్కులం గల వానరనాయకులం బిలువం 
బంచిన. 34 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; రాఘవుండు= శ్రీరాముడు; సీతావృత్తాంతంబు, విని= సీతయొక్కసంగతి ఆలకించి; 
తద్‌+సమ్‌+ఆగమ, కుతూహల, వ్య(గ్రుండు+ఐ= ఆమెయొక్క కలయికయందు ఏర్పడిన కోరికయందు ఆసక్తి గలవాడయి; 
సుగ్రీవున్‌+చూచి= సుగ్రీవుడిని కాంచి; దండయాత్రకున్‌= విరోధులపై సేనలను నడిపే పయనానికి; ఆయితంబు+ చేయుము+ 
అనినన్‌= సన్నాహాలు చేయుము అని చెప్పుగా; (ప్రసాదంబు+అని= తమదయబచొప్పున ఇచ్చిన ఆజ్ఞప్రకారం నడుపుతాను అని 
పలికి; అతండు= సుగ్రీవుడు; నలుదిక్కులన్‌= నాలుగు దెసలలో; కల= ఉన్నట్టి; వానర, నాయకులన్‌= కోతినేతలను; 
పిలువన్‌+పంచినన్‌= రమ్మని పిలవటానికి ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: ఈ రీతిగా హనుమంతుడివలన శ్రీరాముడు సీతాదేవి వృత్తాంతాన్ని విని, ఆమెతోడి కలయిక కొరకై 
ఆతురత చెందే హృదయం కలవాడై, సుగ్రీవుడిని చూచి 'రావణుడిపై దండెత్తటానికి తగిన సన్నాహాలను చేయు” 
మని అన్నాడు. సుగ్రీవుడు రాముడిఆజ్ఞను శిరసావహించి, నాలుగుదిక్కులలో ఉన్న వానరనాయకులను కిష్కింధకు 
రావలెనని ఆజ్ఞాపిస్తూ భటులను పంపాడు. 


భణ శ్రీమదాంధ్ర మహాభారతము 


వానరవీరులు నానాదేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట (సం. 3-267-1) 


క. శతకోటిద్వయహరిపరి । వృతులై చనుదెంచి రతులవీరులు ధీరో 
ద్దతులు గజుండు గవయుండు వి । శ్రుతముగ రఘుపతికిం దోడు సూపిరి గడంకన్‌. 35 


ప్రతిపదార్థం: అతుల, వీరులు= సాటిలేని పరాక్రమం కలవారు; చనుదెంచిరి= వచ్చారు; ధీర+ఉద్దతులు= ధీరులు, 
జొద్దత్యం కలవారూ అయిన; గజుండు= గజుడు అనేపేరు కలవాడు; గవయు.డు= గవయుడు అనే పేరుకలవాడు; 
విశ్రుతముగన్‌= అందరకు తెలిసేటట్టుగ; శత, కోటి, ద్వయ, హరి, పరివృతులు+ఐ= రెండువందలకోట్ల కోతులతో కూడుకొన్న 
వారయి; కడంకన్‌= పూనికతో; రఘుపతికిన్‌= శ్రీరాముడికి; తోడు+చూపిరి= సహాయాన్ని (ప్రకటించారు. 


తాత్సర్యం: సాటిలేనివీరులు వచ్చారు. శత్రువులను దర్సంతో ఎదుర్కొనటానికి ఉత్సహించే శూరులు గజుడు 
గవయుడు అనేవారు; రెండువందలకోట్లమంది కోతులతో కూడినవారై శ్రీరాముడికి తోడుపడటానికై వచ్చారు. 


క. అబువదికోటులు గపివరు । లుఅక జగత్రయము+ బెలుచ నువ్వెత్తు గొనం 
దటిగొన్నయట్లు నడవ6గ । నెజిసి కుముదు( డరుగుదెంచి నృపవరు( గనియెన్‌. 36 


ప్రతిపదార్థం: కుముదుండు= కుముదుడు (అనే వానరవీరుడు); అజువది, కోటులు, కపివరులు= అరువదికోట్టమంది 
శ్రేష్టులైన కోతులు; ఉజక= లక్ష్యం లేకుండా; జగత్‌+(త్రయమున్‌= మూడులోకాలను; పెలుచన్‌= మిక్కుటంగా; ఉవ్వెత్తుగొనన్‌= 
ఆ(క్రమించటానికి; తటీగొన్న+అట్ల్టు= అవకాశాన్ని పొందినట్టు; నడవగన్‌ నెజసి= నడిపించటంలో నేర్పు కలిగి; అరుగుదెంచి= 
వచ్చి; నృపవరున్‌= రాజుగ్రేష్టుడిని - శ్రీరాముడిని; కనియెన్‌= సందర్శించాడు. 


తాత్పర్యం: కుముదుడు అనే వానరవీరుడు, అరువదికోట్లమంది కోతులతో మూడులోకాలు దద్దరిల్లిపోయేటట్లుగా 
దండువిడిసి శ్రీరామచంధద్రుడిని సందర్శించాడు. 


ఉ.  కోటిసహస్రసేన తను గొల్వంగ వానరకోటి కెల్ల దా 
మేటి మహాబలుండు నిరమిత్తు(డు మిత్రసహాయుండై తగన్‌ 
వీటికి నుబ్బుగాం జటులవేగసముచ్జితపుచ్చగుచ్చవి 
స్పోటితదిగ్విభాగుం డగుచుం జనుదెంచె సుషేణు. డత్తటిన్‌. 37 


ప్రతిపదార్థం: సుషేణుండు= సుషేణుడు (అనే పేరు కల వానరయోధుడు); ఆ+తటీన్‌= ఆతరుణంలో; కోటి, సహస్ర, సేన= 
వేయికోట్లసైన్యం; తనున్‌= తనను; కొల్వ(గన్‌= ఆరాధించగా; వానరకోటికిన్‌+ఎల్లన్‌= కోతులగుంపులకు అన్నింటికి; తాన్‌= 
తాను; మేటి= అధికుడు; మహా, బలుండు= గొప్పబలం కలవాడు; నిరమి(త్రుడు= శత్రువులు లేనివాడు; మి(త్ర 
సహాయు(డు+ఐ= స్నేహితుల సాయంతో కూడినవాడై, అనగా మి(త్రులతో పాటుగా; తగన్‌= సముచితంగా; వీటికిన్‌= 
దండుకు; ఉబ్బుగాన్‌= ఉత్సాహం పొంగులు వారేటట్టుగా; చటుల, వేగ, సమ్‌+ఉత్‌+శ్రిత, పుచ్చ, గుచ్చ, విస్ఫోటిత, 
దిక్‌+విభాగు(డు+అగుచున్‌= మిక్కుటమైన రయంతో బాగుగా ఎత్తబడిన తోకల సముదాయంతో ఛేదించబడిన దెనల 
విభాగాలు కలవాడు జౌతూ; చనుదెంచెన్‌= వచ్చాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1135 


తాత్సర్యం: వేయికోట్లమంది వానరభటులు తనను కొలువగా సుషేణుడు కిష్కింధానగరానికి విచ్చేశాడు. అతడు 
మహాబలవంతుడు. శత్రువులు లేనివాడు. మిత్రులతో గూడినవాడై వానరసేనకు ఉత్సాహజనకంగా వేగాతిశయంతో 
పైకెత్తిన తోకల తాకిడికి దిక్కుల విభాగాలను ఛేదిస్తూ వచ్చాడు. 


క. గణుతింపరాని వానర | గణములతో దధిముఖుండు కాకుత్‌స్టకులా 
గ్రణికిం బ్రియంబుగ వచ్చె ధ | రణి భాగము వాహినీచరణదళితముగన్‌. 38 


ప్రతిపదార్థం: గణుతింపన్‌రాని= లెక్కకు మించిన; వానర గణములతోన్‌= కోతుల గుంపులతో; దధిముఖుండు= దధిముఖుడు 
(అనే పేరు కలవాడు); కాకుత్‌స్థ, కుల+అ(గ్రణికిన్‌= కకుత్‌స్టునివంశంలో శ్రేష్టుడు అయినవాడికి- శ్రీరాముడికి; ప్రియంబుగన్‌= 
ప్రీతి కలిగించేటట్టుగా; ధరణి భాగము= భూ(ప్రదేశం; వాహినీ, చరణ, దళితముగన్‌= సేనలయొక్క కాళ్లచేత చీల్చబడినదికాగా; 
వచ్చెన్‌= అరుదెంచాడు. 


తాత్సర్యం: లెక్కకు మించిన కోతులగుంపులతో దధిముఖుడు అనే వానరనేత, శ్రీరాముడికి ప్రీతి కలిగించేటట్టుగా 
భూమిభాగం దద్దరిల్లేటట్టు సేనల నడిపించుకొంటూ వచ్చి చేరాడు. 


ఆ. శతసహస్రకోటిసంఖ్యల యెలువులు । గొలువ జలదనీలఘోరమూర్తి 
జాంబవంతు( డతులసత్తు( డేతెంచె నా । భూపవరునికార్యమునకు( బూని. 39 


ప్రతిపదార్థం: అతుల, సత్వ్యుండు= సాటిలేని బలం కలవాడు; జలద, నీల, ఘోర, మూర్తి= మేఘం వలె నల్లని భయంకరమైన 
ఆకారం కలవాడు; జాంబవంతు(డు= జాంబవంతుడు (అనే ఎలుగు రేడు); శత, సహస్ర, కోటి,+ఎలువులు= వందవేలకోటి 
భల్లూకాలు; కొలువన్‌= సేవిస్తుండగా; ఆ భూపవరుని కార్యమునకున్‌= ఆ రాజుయొక్క (శ్రీరాముడియొక్క) పనికి; పూని= 
పూనుకొని; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: జాంబవంతుడు ఎలుగురేడు, సాటిలేని బలం కలవాడు, నల్లనిమేఘంవలె భయంకరమైన రూపం 
కలవాడు; వందవేయికోట్టభల్టూక సేనతో శ్రీరాముడిపనిని నెరవేర్చటానికి వచ్చాడు. 


వ. మటియు, ననేకు లనేకసహస్రసంఖ్యల బలంబులతోడం జనుదెంచి; రిట్లు గూడిన కపివీరులు వివిధాకారు 
లపారబలశౌర్యసారు లతిఘోరంబుగా. బేర్జి నిగుడుచు, మగుడుచుం, దాజుచు€ బాటుచుం, దిరుగుచు, 
సురుగుచు, మలయుచు(, బొలయుచు, మత్తిల్లి గిరిగుహలయందును దరువనంబులయందును, సరి 
దుపాంతంబులయందును నానందంబున విహరించుచుండిరి; తదనంతరంబ. 40 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; అనేకులు= పెక్కుమంది; అనేక, సహ(స్ర, సంఖ్యల= పెక్కువేల లెక్కగల; బలంబులతోడన్‌= 
సేనలతో; చనుదెంచిరి= వచ్చారు; ఇట్టు= ఈ రీతిగా; కూడిన= చేరిన; కపి వీరులు= కోతుల యోధులు; వివిధ+ఆకారులు= 
పెక్కు ఆకృతులు కలవారు; అపార, బల, శౌర్యసారులు= మితిమీరిన శక్తియొక్క, పరా(క్రమంయొక్క నిగ్గు కలవారు; 
అతిఘోరంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; పేర్చి= అతిశయించి; నిగుడుచున్‌= ముందుకుసాగుతూ; మగుడుచున్‌= 
వెనుకకు తిరుగుతూ; తాజుచున్‌= సమీపిస్తూ; పాబుచున్‌= పరుగెత్తుతూ; తిరుగుచున్‌= నడయాడుతూ; సురుగుచున్‌= 
అదృశ్యమౌతూ; మలయుచున్‌= మలుపులు తిరుగుతూ; పొలయుచున్‌= సంచరిస్తూ; మత్తిల్లి= గర్వించి; గిరి గుహలయందునున్‌= 
కొండబిలాలలోను; తరువనంబుల+అందును= చెట్టతోటల లోను; సరిత్‌+ఉపాంతంబుల+అందును= నదుల గట్టులమీదను; 
ఆనందంబునన్‌= సంతసంతో; విహరించుచున్‌+ఉండిరి= వేడుకతో తిరుగుతున్నారు; తత్‌+అనంతరంబు+అ= ఆ పిదప. 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇంకను వేనకువేలు కోతులగుంపులతో వానరనాయకులు పెక్కుమంది కిష్కింధకు వచ్చారు. ఆ 
విధంగా గుమిగూడిన కోతులు పెక్కు ఆకారాలు గల వీరులు; గొప్పపరా(క్రమం కలవారు; భయంకరంగా 
విహరించారు. ఎటు చూచినా కోతులమూక. చెట్ట్లతోటలలో కొండగుహలలో గంతులు వేస్తూ విచ్చలవిడిగా 
తిరుగాడుతూ విర్రవీగుతూ ఒండొరులను తారసిల్లుతూ మత్తిల్లి ఆ వానరవీరులు సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు. 


మ. ప్రభ నొప్పారి యనుంగుందమ్ముడు మహాభాగుండు సౌమిత్రి వీ 
తభయుండై కొలువం గపీంద్రబలసంతానంబుతో నుద్దతిన్‌ 
శుభలగ్నంబున రాఘవుండు గదలెన్‌ సుగ్రీవసాహాయ్యసం 
ప్రభవోత్సాహ మెలర్ప దర్పితరిపుప్రాలేయతిగ్మాంశు. డై. 41 


ప్రతిపదార్థం: రాఘవుండు= శ్రీరాముడు; ప్రభన్‌= కాంతితో; ఒప్పారి= విలసిల్లి; అనుంగు+తమ్ము(డు= ప్రియమైన అనుజుడు 
లక్ష్మణుడు; మహాభాగుండు= గొప్పవాడు; సౌమి(త్రి=సుమిత కొడుకు; వీత భయుండు+ఐ= పోయిన భయం కలవాడై; 
కొలువన్‌= సేవించగా; కపి+ఇంద్ర, బల, సంతానంబుతోన్‌= వానర శ్రేష్ణులతో కూడిన సేనల సమూహాలతో; ఉద్ధతిన్‌= 
దర్పంతో; శుభలగ్నంబునన్‌= మంచి ముహూర్తంలో; సుగ్రీవ, సాహాయ్య సం(ప్రభవ+ఉత్సాహము= సుగ్రీవుడియొక్క తోడ్పాటు 
వలన ఉద్భవించిన ఉత్సాహం; ఎలర్బన్‌= అతిశయించగా; దర్పిత= గర్వించిన; రిపు, (ప్రాలేయ తిగ్మ+అంశుండు+ఐ= 
శత్రువులు అనే మంచుకు చండకిరణాలు కల సూర్యుడివంటివాడై; కదలెన్‌= సాగాడు (దండయా(త్రకు ఉప(క్రమించాడు. 


తాత్పర్యం: సుమిత్రకొడుకు అయిన లక్ష్మణుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ తనను అనుసరించగా, సుగ్రీవుడి 
సాయం కల్షించిన ఉత్సాహంతో వానర సేనలతోపాటు దర్సంతో కూడినవాడయి శ్రీరాముడు శుభముహూర్తంలో 
దండయాత్రకు బయలుదేరాడు. అప్పుడు శ్రీరాముడు శత్రువు లనే మంచును సులువుగా ఛేదించగల సూర్యుడై 
భాసించాడు. 


విశేషం: అలం: రూపకం. శత్రు విచ్చేదకుడైన శ్రీరాముడికీ, మంచును ఛేదించే సూర్యుడికీ అభేదాధ్యవసాయం కల్పించబడింది. 


ఉ. ఆ హరివీరవాహినుల కన్నిటికిన్‌ మొగమై మరుత్సుతుం 
డాహవదోహళుం డమరె నంగద నీల నలాది వీరు లు 
త్యాహము మీట నయ్యయి దెసం దగు కావలి యై సమగ్ర స 
న్నాహమహాోగ్రతం జనిరి నాకవిరోధివధాభిలాషులై, 42 


ప్రతిపదార్థం: ఆ, హరి, ఏర, వాహినులకున్‌+అన్నిటికిన్‌= ఆ కోతుల యోధుల సేనలు సమస్తానికి; మొగము+ఐ= ముందు 
ఉన్నవాడై; మరుత్‌+సుతుండు= వాయునందనుడు- హనుమంతుడు; ఆహవదోహలుండు= యుద్దంలో ఉత్సాహం కలవాడు; 
అమరెన్‌= ఒప్పాడు; అంగద, నీల, నల+ఆది వీరులు= అంగదుడు, నీలుడు, నలుడు మున్నగు శూరులు; ఉత్సాహము 
మీజన్‌= ఉత్సాహం అతిశయించగా; అయ్యయి దెసన్‌= ఆయా వైపుల; తగు= సముచితమైన; కావలి+ఐ= రక్షణకు 
అమరియుండిన వారై; సమగ, సన్నాహ, మహా+ఉ(గతన్‌= పరిపూర్ణమైన ప్రయత్నాలు చేసి మిక్కిలి భయంకరంగా; నాక, 
విరోధి, వధ+అభిలాషులు+ఐ= స్వర్గ శత్రువు అనగా రాక్షసుడైన (రావణాసురుడిని) సంహరించవలె ననే కోరిక కలవారై; 
చనిరి= వెళ్ళారు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1137 


తాత్సర్యం: యుద్దం చేయటంలో మిక్కుటమైన ఉత్సాహం కలవాడైన వాయునందనుడు ఆ కోతుల సేనలకు 
అన్నిటికీ మార్గదర్శకుడై నాయకత్వం వహించి ముందున్నాడు. అంగదుడు నీలుడు నలుడు మున్నగు యోధులు 
ఆయావైపుల సేనలకు రక్షణ కల్పిస్తూ భయాన్ని కలిగించే రూపాలతో స్వర్గవిరోధి అయిన రావణాసురుడిని 
సంహరించే కోరికతో దండు వెడలారు. 


వ. ఇట్లు నడచి యెడనెడం బ్రభూతవన్యఫలజలాశయంబు లగు ప్రదేశంబుల విడియుచుం గపిసైన్యంబు గతి 
పయదినంబులకు దక్షిణోదధితీరంబు సేరి రెండగు వారాశియుంబోలె ఘూర్లిల్లుచుండె; నంత రాఘవుండు 
రవితనయుం జూచి యి ట్లనియె. 43 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నడచి= (దండెత్తి) వెళ్లి; ఎడన్‌+ఎడన్‌= అక్కడ అక్కడ; (ప్రభూత, వన్య, ఫల, 
జల+ఆశయంబులు+అగు= గొప్ప అడవిపండ్డు, చెరువులు కల; (ప్రదేశంబులన్‌= స్థలాలలో; విడియుచున్‌= తాత్కాలికంగా 
ఆగుతూ; కపిసైన్యంబు= కోతుల సేన; కతిపయ దినంబులకున్‌= కొన్ని రోజులకు; దక్షిణ+ఉదధి, తీరంబు= దక్షిణదిశలో 
ఉన్న సముద్రపు గట్టు; చేరి= సమీపించి రెండు+అగు= రెండవది అయిన; వారాశియున్‌+పోలెన్‌= సము(ద్రం వలె; ఘూర్లిల్లుచుండెన్‌= 
తిరుగుళ్ళుపడుతూ గొప్ప ధ్వనిని చేస్తూ ఉండింది; అంతన్‌= పిదప; రాఘవుండు= శ్రీరాముడు; రవి తనయున్‌+చూచి= 
సుగ్రీవుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: కపిసైన్యం ఈ రీతిగా సాగి, అడవిపండ్డు, చెరువులు ఎక్కువగా గల స్థలంలో తాత్కాలికంగా ఆగుతూ 
కొన్నిదినాలకు దక్షిణసము(ద్రతీరాన్ని చేరి తిరుగుళ్ళుపడుతూ పెద్దధ్వని చేస్తూ, రెండవ సముద్రమా అన్నట్లు 
ఉండింది. అంతట, సేనలు ముందుకు వెళ్ళటానికి ఏలు లేకుండటం చూచి శ్రీరాముడు సుగ్రీవుడితో ఇట్టా 
పలికాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
క. “మనబలమును నతిబహుళము । వననిధియును దుస్తరంబు వానరవర! యి 
వ్వననిధి. గడచు నుపాయము । మన కొక్కటి నిశ్చయింపుమా తగుభంగిన్‌. 44 


ప్రతిపదార్థం: వానరవర!= కోతులలో శ్రేష్టుడా!,; మన బలమునున్‌= మన సేనయా; అతి బహుళము= మిక్కిలి విసృృతమైనది; 
వననిధియును= ఇక సముద్రమందుమా; దుస్తరంబు= దాట రానిది; ఈ+వననిధిన్‌= ఈ సముద్రాన్ని; కడచు+ఉపాయము= 
దాటే మార్గం; మనకున్‌+ఒక్కటి= మనకున్‌ వీలైనది ఒకటి (ఒక ఉపాయం); తగు భంగిన్‌= సముచితంగా; నిశ్చయింపునూ= 
నిర్ణయించవలసినది. 


తాత్పర్యం: 'కోతులలో శ్రేష్టుడ వైన ఓ సుగ్రీవా! మనసేన అపరిమితం. ఈ సముద్రమా దాటరానిది. ఈ 
సముద్రాన్ని దాటటానికి మనకు వీలు చాలు గల ఉపాయాన్ని నీవే నిర్ణయించవలసిఉన్నది. 


తే. అని విచారించునెడ కొంద టిధిపు( జూచి । 'జడధి బలితంపుం దెప్పలం గడతి మనిరి; 
“'ఘనపుం గలముల సమకట్టి గడత' మనిరి | కొంద; అంతయు విని రఘునందనుండు. 45 


ప్రతిపదార్థం: అని= అని; విచారించు+ఎడన్‌= ఆలోచించేటప్పుడు; కొందజు= కొంతమంది; అధిపున్‌+చూచి= శ్రీరాముడిని 
కాంచి; జడధిన్‌= సముద్రాన్ని; బలితంపు+తెప్పలన్‌= పెద్ద కట్టుమానులతో; కడతము= దాటుదాం; అనిరి= అని చెప్పారు; 


is శ్రీమదాంధ్ర మహాభారతము 


కొందణు= కొంతమంది; ఘనము+కలములన్‌= పెద్ద పడవలను; సమకట్టి= నిర్మించి; కడతము+అనిరి= దాటుదాం అని 
పలికారు; రఘునందనుండు= శ్రీరాముడు; అంతయున్‌= (వారు అందరు చెప్పింది) సర్వమును; విని= ఆలకించి. 


తాత్సర్యం: అని ఆలోచించే సమయంలో శ్రీరాముడిని చూచి కొందరు 'తెప్పలు కట్టి సముద్రాన్ని దాటుదాం” అని 
చెప్పారు. మరికొందరు “పడవలు నిర్మించి సము(ద్రాన్ని దాటుదాంి అని పల్కారు. అందరు చెప్పిన మాటలు విని 
శ్రీరాముడు. 


సీ. అల్లన నగుచు నిట్లనియె: 'మీ చెప్పుటల్‌ | దగిన యుపాయంబు లగున; యయిన 
నగణితం బైన యీ హరిసైన్యముల కెల్ల । గలములు. దెప్పలు వలయునన్ని 
సమకట్టు టరయ నశక్యంబు; శతయోజ | నంబుల పరపైన యంబురాశిC 
గలములయ దెప్పల( గడచుచో రిపుకోటి ।; యెడరున( బై(బడి పొడువకున్నె? 


ఆ.  యదియుంగాక యల్పులగు వణిగ్ట్గనముల | యోజ శూరతతికి. దేజ మగునె? 
కాన నాదుమతము గా దివ్విధంబు; నా । మనసు నిశ్చయంబు వినుండు మీరు. 46 


ప్రతిపదార్థం: అల్లన నగుచున్‌= మెల్లగా నవ్వుతూ-చిరునవ్వు నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌; మీ చెప్పుటల్‌= మీరు చెప్పేమాటలు; 
తగిన= సరిపోయే; ఉపాయంబులు+అగును+అ= వెరవులు అయినవే; అయినన్‌= కాని; అగణితంబు+ఐన= లెక్కకు మీరిన; 
ఈ హరి సైన్యములకున్‌+ఎల్లన్‌= ఈ కోతులసేనలన్నింటికిని; కలములున్‌= పడవలు; తెప్పలు= కట్టుమ్రానులు; వలయు+అన్ని= 
కావలసినన్ని; సమకట్టుట= నిర్మించటం; అరయన్‌= యోచించగా; అశక్యంబు= సాధ్యం కానిది; శతయోజనంబుల= వంద 
ఆమడల; పరపు+ఐన= విస్తీర్ణం కల; అంబురాశిన్‌= సముద్రాన్ని; కలములన్‌= పడవలతో; తెప్పలన్‌= కట్టుమానులతో; 
కడచుచోన్‌= దాటేటప్పుడు; రిపుకోటి= శత్రు సమూహం; ఎడరునన్‌= సందుచూచి; పైన్‌+పడి= మీద పడి; పొడువక+ఉన్నె?= 
హింసించదా?; అదియున్‌+కాక= అంత మాత్రమే కాక; అల్పులు+అగు= తక్కువవారైన; వణిక్‌+జనముల+ఓజ= వర్తకం చేసే 
ప్రజల మాదిరిగా (ప్రవర్తించటం; శూర, తతికిన్‌= వీరుల సముదాయానికి; తేజము+అగునె= వర్చస్సు జౌతుందా? (అది 
ప్రకాశించే పద్దతి కాదు); కానన్‌= కావున; నాదు, మతము= నా అభిప్రాయం; ఈ+విధంబు= (తెప్పలపై పడవలపై 
సముద్రాన్ని దాటటం); కాదు= కాదు; నా మనసు నిశ్చయంబు= నా హృదయంలోని నిర్ణయం; మీరు= (ఓ వానరులారా) 
మీరు; వినుండు= ఆలకించండి. 


తాత్సర్యం: మందహాసం చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా: మీరు చెప్పిన మాటలుకూడా తగిన ఉపాయాలే కాని 
అవి నాకు అంతగా ఇష్టాలు కావు. ఏలన, మన సైన్యమా, లెక్కకు మించిది. ఇంతటి సేనకు సరిపోయే తెప్పలు, 
పడవలు సమకూర్చటం సాధ్యం కాదు. సముద్రమా వందఆమడలకు మించిన విస్తీర్ణం కలది. మనం పడవలమీద 
తెప్పలమీద ఇంత విస్తీర్ణం గల సముద్రాన్ని దాటుతున్నంతసేపు శత్రుసమూహాలు కనులు అప్పగించి ఊరక 
చూస్తూ ఉంటాయా? అవకాశంచూచి మనమీద పడి హింసించరా? అంతేకాక మనం వీరులం. సముద్రాన్ని దాటేది 
శత్రుసంహారానికి గాని వర్తకవ్యావారం చేయటానికి కాదు. బలపరా[క్రమాలు ప్రదర్శించి మనం వీరులుగా మెలగవలెను 
గాని వర్తకులమాదిరి ప్రవర్తించరాదు. నా మనసులోనిమాట చెప్పుతాను వినండి. 


చ. వ్రతము ధరించి నిష్ట నుపవాసవిధిం గొలుతున్‌ సముద్రు; నా 
కితండు ప్రసన్ను(డై తెరువు నిచ్చుట యంతయు. గల్లెనేని మే; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1139 


లితరునింగా ననుం దలంచెనేని నమానుషరోషవేగదీ 
పెతశరవహ్ని నిజ్జలము౦ జిల్టెద6 బ్రేల్టెద నొక్క వ్రేల్మిడిన్‌.' 47 


ప్రతిపదార్థం: వ్రతము ధరించి= నోము పట్టి; నిష్టన్‌= దీక్షతో; ఉపవాస విధిన్‌= ఆహారాన్ని విసర్జించే విధానంతో; సము|ద్రున్‌= 
సముద్రుడిని; కొలుతున్‌= ఆరాధిస్తాను; ఇతండు= ఈ సముద్రుడు; నాకున్‌= నాకు; (ప్రసన్నుడు+ఐ= ఆదరం కలవాడై; 
తెరువున్‌+ఇచ్చుట+అంతయున్‌+కల్లెన్‌+ఏనిన్‌= దారిని ఇవ్వడం పూర్తిగా జరిగితే; మేలు= మంచిది; ననున్‌= నన్ను; ఇతరునిన్‌+ 
కాన్‌= సామాన్య మానవునిగా (అనగా తనకు అభిమానపాత్రుడు కానివాడినిగా); తలంచెన్‌+ఏనిన్‌= తలపోస్తే; అమానుష, 
రోష, వేగ, దీపిత, శర, వహ్నిన్‌= మనుజులకు అతీతమైన కోపంయొక్క రయంచేత (ప్రజ్వలింప చేయబడిన బాణాలు అనే 
అగ్నిచేత; ఈ+జలమున్‌= ఈ సము(ద్రజలాలను; పీల్చెదన్‌= ఇంకింప చేస్తాను; ఒక్క (్రేల్మిడిన్‌= ఒక్క చిటికెలో; ప్రేల్చెదన్‌= 
సెగచేత ఉడికేటట్లు చేస్తాను. 


తాత్సర్యం: నేను ఆహారం విసర్జించి ఉపవాసవ్రతంతో సముద్రుడిని ఆరాధిస్తాను. ఇది సౌమ్యపద్దతి. సముద్రుడు 
సంతృప్తి చెంది నాకు ప్రసన్నుడై, దారి ఇస్తే శుభం. లేదా నాపై అభిమానం చూపకుంటే సాత్త్విక పద్దతిని విడనాడి 
రాజసపద్దతి వహించి నా బాణాన్నితో జలాలను ఇంకింప జేస్తాను, సాగరుణ్ణి తుకతుక ఉడికింప జేస్తాను. 


రాము(డు దర్భశయనుండై సముద్రుం బ్రార్జించుట (సం. 3-267-30) 


వ. అని పలికి దశరథాగ్రసూనుండు దానును దమ్ముండును నుపవసించి దర్భశయను లై జలధీంద్రు నుపాసించి 
యున్నంత సముద్రుండు సకలజలచరప్రకరపరివారుండై రాఘవునకుం బొడసూపి 'యయ్యా! నీవలన. 
బ్రీతుండ నైతి; నీ కెయ్యది ప్రియంబు సేయుదుం? జెప్పు 'మనిన నతండు' నాకు లంకపై నరుగం దెరు 
విచ్చునది; యీనినాండు సూర్యనిభంబులైన మదీయదివ్యాస్తంబుల నిన్ను శోషింపం జేయుదు' ననిన విని 
సరిత్సతి రఘుపతి కి ట్లనియె. 48 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; దశరథ+అ(గ్ర సూనుండు= దశరథుడియొక్క పెద్దకొడుకు శ్రీరాముడు; తానును= 
తానున్నూ; తమ్ముండును= లక్ష్మణుడున్నూ; ఉపవసించి= నిరాహార దీక్షను పూని; దర్భశయనులు+ఐ= దర్భలమీద 
పండుకొనిన వారై; జలధి+ఇం(ద్రున్‌= సము(ద్రశ్రేష్టుడిని; ఉపాసించి+ఉన్నంతన్‌= ఆరాధన చేసి ఉన్నమీదట; సముద్రుండు= 
సముద్రుడు; సకల, జలచర, (ప్రకర, పరివారుండు+ఐ= సమస్తమైన నీటిలో తిరుగాడు జంతువుల సముదాయాలను తనకు 
అనుచరులుగా చేసికొనినవాడై; రాఘవునకున్‌= శ్రీరాముడికి; పొడసూపి= కనుపించి; అయ్యా= ఆర్యా; నీ వలనన్‌= నీ 
యందు; ప్రీతుండన్‌+ఐతి= ప్రీతి కలిగినవాడను అయినాను; నీకున్‌+ఏ+అది= నీకున్‌ ఏది; ప్రియంబు= ఇష్టం; చేయుదున్‌= 
చేయగలను; చెప్పుము= వచించుము; అనినన్‌= అని వచించగా; అతండు= శ్రీరాముడు; నాకున్‌= నాకు; లంకపైన్‌+అరుగన్‌= 
లంకపై దండెత్తటానికి; తెరువు+ఇచ్చునది= దారి ఇమ్ము; ఈని నా(డు= ఇవ్వని సమయంలో; సూర్య, నిభంబులు+ఐన= 
సూర్యుడితో సమానాలు అయిన; మదీయ, దివ్య+అ(స్తంబులన్‌= నావైన దేవతామహిమ గల ఆయుధాలచేత; నిన్నున్‌= (ఓ 
సముద్రుడా) నిన్ను; శోషింపన్‌+చేయుదున్‌= ఎండించగలను; అనినన్‌= అని (రాముడు) చెప్పగా; విని= ఆలకించి; సరిత్‌+పతి= 
నదులకు భర్త అయిన సముద్రుడు; రఘుపతికిన్‌= శ్రీరాముడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పి, దశరథుడి పెద్దకొడుకు శ్రీరాముడును అతడి తమ్ముడు లక్ష్మణుడును నిరాహారదీక్ష పూని 
దర్భలపై పండుకొని సముద్రుడిని ఆరాధించారు. శ్రీరామలక్ష్మణుల( వ్రతమును మెచ్చి సముద్రుడు తన 


iad శ్రీమదాంధ్ర మహాభారతము 


జలచరపరివారంతో ప్రత్యక్షమై రాముడితో ఇట్టా చెప్పాడు. “ఆర్యా! నీవు నన్ను ప్రీతుడిని చేశావు. నీకు ఇష్టమైనది 
చెప్పుము చేయగలను” అని పల్కగా అంతట శ్రీరాముడు సముద్రుడితో తనకు లంకా పట్టణంపై దండెత్తటానికి 
దారి నిమ్మని అర్థించి, అట్టా దారిని ఇవ్వనిచో తాను సూర్యసమానా లయిన తన దివ్యాస్రాలను ప్రయోగించి 
సము(ద్రజలాల నింకింప జేస్తా నని చెప్పాడు. అంతట నదులకుభర్త అయిన సముద్రుడు రఘుపతి అయిన 


శ్రీరాముడితో ఇట్టా పలికాడు. 


సీ, “జననాథ! నీ కార్యమునకు నే విఘ్నంబు । గావింప నోడుదు నే విధమున; 
వినుము! నా వాక్యంబు; జను లెల్ల నెటు(గ నీ । కిత్తటి నేం దెరు విత్తునేని 
నిల నెల్లవా(డును విలసిత దివ్యాస్త్ర । బలమున సాధింప దలంచు నన్ను; 
మీయందు. గపివీరు. డాయతమతి విశ్వ | కర్మసూనుండు శిల్పికర్మవిదుండు 


ఆ. నలుండు నాంగ నొకండు గలండు; వా€ డొలసి నా | యందు. దరులు గిరులు నొంద వైవ 

నవి ధరింతు నేను; దివిరి నీ కది సేతు | వుగం గడంక నరిగి పగటి గెలుము.” 49 
ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా, శ్రీరామా!) నీ కార్యమునకున్‌= నీ పనికి; ఏన్‌= నేను; ఏ విధమునన్‌= ఏ రీతిగా నయినా; 
విఘ్నంబున్‌= అడ్డు; కావింపన్‌= చేయటానికి; ఓడుదున్‌= జంకుతాను; నా వాక్యంబు= నా మాట; వినుము= ఆలకింపుము; 
జనులు+ఎల్లన్‌= (ప్రజలందరు; ఎయుంగన్‌= తెలిసేటట్టుగా; నీకున్‌= నీకు; ఈ+తజీన్‌= ఈ సమయంలో; ఏన్‌= నేను; 
తెరువున్‌= మార్గాన్ని; ఇత్తున్‌+ఏనిన్‌= ఇచ్చినట్లయితే; ఇలన్‌= భూమిమీద; ఎల్లవాండును= (ప్రతి ఒక్కడున్నూ; విలసిత, 
దివ్య+అస్త్ర, బలమునన్‌= శోభిల్టునట్టి దేవతా మహిమ గల ఆయుధాలచేత; నన్నున్‌= నన్ను; సాధింపన్‌+తలయన్‌= 
లోబరచుకొనటానికి తలపోస్తాడు; మీ+అందున్‌= మీలో; కపివీరుండు= కోతులలో యోధుడు; ఆయతమతి= మేధావి; 
విశ్వకర్మ సూనుండు= విశ్శ్వకర్మయొక్క కొడుకు; శిల్పి కర్మ విదుండు= రాతి కట్టడాలకు సంబంధించిన కళ తెలిసినవాడు; 
నలుండు, నాంగన్‌= నలుడు అనగా; ఒకండు= ఒకడు; కలండు= ఉన్నాడు; వాండయ= అతడు, ఆ నలుడు; ఒలసి= పూనుకొని; 
నాయందున్‌= నాలో (సముద్రంలో); తరులు= చెట్లు; గిరులు= పర్వతాలు; ఒందన్‌, వైవన్‌= పోలునట్టుగా వేసినచో; అవి= 
ఆ తరులు గిరులు; ఏను= నేను; ధరింతున్‌= వహిస్తాను; తివిరి= పూని; నీకున్‌= నీకు; అది= అయ్యది (ఆ తరువులు 
కొండలు); సేతువుగన్‌= వారధికాగా; కడంకన్‌= పూనికతో; అరిగి= వెళ్ళి; పగణున్‌= శత్రువులను; గెలుము= జయించుము. 


తాత్సర్యం: 'జనులకు ప్రభువైన ఓ శ్రీరామా! ఏ విధముగానూ నీ పనికి నేను అంతరాయం కలిగించజాలను సుమీ. 
అయినను - ముందు నా విన్నపాన్ని ఆలకించుము. ఈనాండు ప్రజలు అందరికి తెలిసేటట్టుగా, నీకు నేను దారిని 
ఇస్తే ఇక అందరు కూడా నన్ను దివ్యాస్రాలు ప్రయోగించి వశంచేసికొన చూస్తారు. అది మంచిది కాదు. అంతకంటె 
మంచి ఉపాయాన్ని మీకు సూచిస్తాను. మీ సేనలలో నలుడు అనే పేరు గల శిల్పకళావేత్త ఉన్నాడు. అతడు 
విశ్వకర్మయొక్క కొడుకు. అతడు నాయందు చెట్టు చేమలను కొండలను వేస్తే నేను వాటిని భరించగలను. అది 
మీకు వారధిగా ఉపకరించగలదు. అప్పుడు ఆ వారిధిపై మీరు పయనించి శత్రువులను గెలవండి”. 

వ. అని యతని నొడంబణిచి సముద్రుండు సనుటయు, నమ్మహీపతి నలు రావించి సేతుబంధనంబు సేయ 
నియోగించిన, ననేకవానరసహస్రంబులు నలుదిక్కులకు( బటిచి గిరిశిఖరంబులు( దరునికరంబులు విటిచి 
తెచ్చియిచ్చుచుండ నన్నలుండు మున్నీటి యందు శతయోజనాయామంబును దశయోజనవిస్తారంబునుంగా 
నతిద్భఢం బగు సేతుబంధనంబు నిర్మించె నయ్యవసరంబున. 50 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1141 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; అతనిన్‌= అతడిని, ఆ రాముడిని; ఒడంబణీచి= అంగీకరింప జేసి; సముద్రుండు= 
సముద్రుడు; చనుటయున్‌= వెడలుటయున్నూ; ఆ+మహీపతి= ఆ రాజు - శ్రీరాముడు; నలున్‌= నలుడిని; రావించి= 
పిలిపించి; సేతుబంధనంబు+చేయన్‌= వారధి కట్టటానికి; నియోగించినన్‌= నియమించగా; అనేక, వానర, సహస్రంబులు= 
పెక్కువేల కోతులు; నలుదిక్కులకున్‌= నాలుగు దెసలకు; పజచి= వేగంగా వెడలి; గిరి శిఖరంబులు= కొండల పై భాగాలు; 
తరునికరంబులు= చెట్ల సముదాయాలు; విజీచి తెచ్చి= ముక్కలు చేసి తెచ్చి; ఇచ్చుచున్‌+ఉండన్‌= ఇస్తూ ఉండగా; 
ఆ+నలుండు; మున్నీటియందున్‌= సముద్రంలో; శతయోజన+ఆయామంబును= వంద ఆమడల పొడుగును; దశయోజన 
విస్తారంబునుంగాన్‌= పది ఆమడల వెడల్పును కలిగినదిగా; అతి దృఢంబు+అగు= మిక్కిలి గట్టిదైన; సేతుబంధనంబు= 
వారధి; నిర్మించెన్‌= కట్టాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని రాముడిని అంగీకరింపజేసి సముద్రుడు వెళ్ళాడు. శ్రీరాముడు నలుడిని పిలిపించి వారధి 
కట్టటానికి నియమించాడు. పెక్కువేల కోతివీరులు నాలుగుదిక్కులకు వేగంగా వెళ్ళి పర్వతశిఖరాలను, చెట్ల 
సముదాయాలను తెచ్చి ఇస్తూ ఉండగా, నలుడు వంద ఆమడల పొడుగు, పది ఆమడల వెడల్పుగల గట్టిదైన 
వారధిని నిర్మించాడు. ఆ సమయంలో. 


ఆ. అన్నతోడ నలిగి యాప్తులు€ దాను వి | భీషణుండు వినయభూషణుండు 
నెమ్మి నరుగుదెంచి నృపశిరోమణి రాము । శరణు. జొచ్చె భక్తిభరితు డగుచు. 51 


ప్రతిపదార్థం: వినయ భూషణుండు= అణకువయే ఆభరణంగా కలవాడు; విభీషణుండు; అన్నతోడన్‌+అలిగి= అ(గ్రజుడిపై 
(రావణుడి పై) కోపించి; ఆప్తులున్‌+తానున్‌= మిక్కిలి చేరువగా ఉండే మి(త్రులున్నూ తాను; నెమ్మిన్‌= సంట్రీతితో; అరుగుదెంచి= 
వచ్చి; నృప, శిరస్‌+మణిన్‌= రాజులలో (శ్రేష్టుడిని; రామున్‌= శ్రీరాముడిని; భక్తి, భరితుండు+అగుచున్‌= భక్తితో నిండినవాడు 
అగుచు; శరణున్‌+చొచ్చెన్‌= శరణువేడాడు, ఆశ్రయాన్ని అర్థించాడు. 


తాత్సర్యం: వినయశీలుడైన విభీషణుడు అన్న అయిన రావణుడిపై ఆగ్రహించి, తన హృదయానికి సన్నిహితులైన 
మిత్రులతో పాటుగ సంట్రీతితో అరుదెంచి శ్రీరాముడిని శరణుజొచ్చాడు. 


క. ఆ రాక్షసవృషభుని యా । కారము నింగితము( జూచి కాకుత్‌స్టకులో 
ద్దారు( డతని నతిధార్మికు( । గా రూపించి ముద మొప్ప. గైకొనియె( దగన్‌. 52 


ప్రతిపదార్థం: ఆ రాక్షస వృషభుని ఆకారమున్‌= ఆ రక్కసులలో శ్రేష్టుడు అయినవాని (విభీషణుడియొక్క) రూపం; 
ఇంగితమున్‌+చూచి= మనసులోని భావం తెలిపే ముఖరేఖలు మున్నగునవి గమనించి; కాకుత్‌స్ట్ర, కుల+ఉద్దారుండు= 
కాకుత్‌స్థవంశాన్ని ఉద్దరించేవాడు, శ్రీరాముడు; అతనిన్‌= విభీషణుడిని; అతి ధార్మికు(గాన్‌= మిక్కిలి ధర్మనిష్టుడిగా; రూపించి= 
నిర్దారణ చేసి; తగన్‌= తగినవిధంగా; ముదము+ఒప్పన్‌= సంతోషం శోభిల్లేటట్టుగా; కైకొనియెన్‌= స్వీకరించాడు. 


తాత్సర్యం: రాక్షసనాయకుడైన విభీషణుడి రూపరేఖాముఖవైఖరులను పరిశీలించి కాకుత్‌స్థవంశాన్ని ఉద్దరించే 
శ్రీరాముడు అతడిని ధార్మికులలో గొప్పవా డని నిశ్చయించి అతడికి అభయ(ప్రదానం చేశాడు. 


విశేషం: (1) రాక్షసవృషభుండు - వృషభశబ్దం (గ్రేష్టవాచకం. “కవివృషభులు మహాకావ్య మనియు”- అని నన్నయ ్రయోగం- 
ఆదిపర్వ పీఠికలోనిది ఇట స్మరించాలి. (2) ఇంగితమును బట్టి- రూప రేఖా ముఖ విలాసాలను బట్టి శీలాన్ని నిర్ణయించేశక్తి 


క్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


పరిపాలకులకు ఉంటుంది. వాల్మీకి రామాయణంలో ఈ సన్నివేశం విపులంగా అభివర్లితం, విభీషణుడు శత్రువర్గంలోని 

వాడు. అతడికి ఆశయమివ్వటం మంచిది కాదని శ్రీరాముడికి ఆప్తులు చెప్పినట్టు మూలంలో ఉన్నది. ఎజ్జన- నన్నయతిక్కనలవలెనే 
౧ జు 

మూలాన్ని పలుతావుల సంక్షేపించాడు. అట్టితావులలో ఇది ఒకటి. 


ఉ. వానికి దానవేంద్రువిభవంబు సమస్తము నిచ్చువాండు గాం 
బూని ప్రతిజ్ఞ సేసి కృతపుణ్యుండు లక్ష్మణుతోడి చెల్మియున్‌ 
వానికి నిచ్చెంజెచ్చెర నవారితవానరసైన్యయుక్తు(డై 
వాని బురస్కరించుకొని వారిధి దాంటె మహోగ్రలీలతోన్‌. 53 


ప్రతిపదార్థం: వానికిన్‌= అతడికి (విభీషణుడికి); దానవ+ఇం(ద్రు, విభవంబు= రాక్షసరాజు (రావణుడియొక్క) సంపద; 
సమస్తమున్‌= అంతయున్నూ; ఇచ్చువా(డు+కాన్‌= ఒసగునట్టివాడుగా; పూని= కడగి; (శ్రీరాముడు); (ప్రతిజ్ఞ+చేసి= శపథం 
చేసి; కృతపుణ్యుండు= సుకృతం చేసినవాడు (ఆ శ్రీరాముడు); లక్ష్మణుతోడి చెల్మియున్‌= లక్ష్మణుడితోడి మైత్రిని; వానికిన్‌= 
అతడికి (విభీషణుడికి); చెచ్చెరన్‌= శీఘ్రంగా; ఇచ్చెన్‌= అనుగ్రహించాడు; అవారిత, వానర, సైన్యయుక్తుండు+ఐ= అడ్డగించటానికి 
వీలులేనట్టి కోతులసేనతో కూడినవాడయి (శ్రీరాముడు); వానిన్‌= అతడిని (విభీషణుడిని); పురస్కరించుకొని= ముందిడుకొని; 
మహా+ఉ(గ్ర, లీలన్‌= మిక్కుటమైన భయంకర రీతితో; వారిధిన్‌= సముద్రాన్ని; దాంటెన్‌= తరించాడు. 


తాత్సర్యం: శ్రీరాముడు విభీషణుడికి రావణుడిసామ్రాజ్యసంపద నంతటిని కట్టబెట్టుతానని పూనికతో శపథం 
చేశాడు. విభీషణుడికి లక్ష్మణుడికి మైత్రి కల్పించాడు. అప్రతిహతమైన వానరసేనలతోపాటు విభీషణుడిని మార్గ 
దర్శకుడిగా నిలిపి భయంకరయుద్దసన్నాహాలతో సేతుమార్గాన సముద్రాన్ని దాటాడు. 


వ. ఇట్లు సేతుమార్గంబున సాగరరోత్తరణం బాచరించి త్రికూటపర్వతం బెక్కిలంకానగరంబు చుట్టును 


శిబిరంబులు సంఘటింపం బంచిన. 54 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సేతుమాగ్గంబునన్‌= వారధి తెరువున; సాగర+ఉత్తరణంబు= సముద్రాన్ని దాటటం; 
ఆచరించి= చేసి; త్రికూట పర్వతంబు= త్రికూటం అనే పేరుకల కొండను; ఎక్కి= అధిరోహించి; లంకానగరంబు చుట్టును= 
లంకాపట్టణానికి నలువైపులను; శిబిరంబులు= స్కంధావారాలు, భటుల విడిదులు; సంఘటింపన్‌+పంచినన్‌= నిర్మించటానికి 


ఆజాపించగా. 
ల 


తాత్పర్యం: ఈ రీతిగా వారధిపై పయనించి సముద్రాన్ని దాటి (త్రికూటపర్వతాన్ని అధిరోహించి శ్రీరాముడు 
లంకాపట్టణానికి నలువైపుల వానరసేనలకై స్కంధావారాలు నిర్మించటానికి ఆజ్ఞ ఇచ్చాడు. 


క. తాలైలాగరు సాల ర । సాల తమాలావ్ర నింబ జంబూ జంబీ 
రాలంకృత లంకావన । జాలంబుల విడిసె వృక్షచరసైన్యంబుల్‌. 55 


ప్రతిపదార్థం: తాల+ఏలా+అగరు, సాల, రసాల, తమాల+ఆమ్ర, నింబ, జంబూ, జంబీర+అలంకృత, లంకా వనజాలంబులన్‌= 
తాడిచెట్టు, ఏలకిలతలు, చందనం వంటి (ద్రవ్యాన్ని ఇచ్చే చెట్టు, మద్దిచెట్టు తియ్యమామిడిచెట్టు, చీకటిచెట్టు, మామిడిచెట్టు, 

౧ ౧ లు కి! ౧ లి! కి! 
వేపచెట్టు; నేరేడుచెట్టు, నిమ్మచెట్లతో అలంకరించబడిన లంకాపట్టణం చుట్టూ ఉండే అడవుల సముదాయాలలో; వృక్షచర 
సైన్యంబుల్‌= వానర సేనలు; విడిసెన్‌= తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకొన్నాయి. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1143 


తాత్సర్యం: వానరసైన్యాలు లంకాపట్టణంచుట్టూ ఉన్న అడవులలో శిబిరాలను నిర్మించుకొన్నాయి. తాడిచెట్టు, 
ఏలకులతీగెలు, మదిచెటు, తియ్యమామిడిచెట్టు, చీకటిచెటు, మామిడిచెట్టు, వేపచెట్టు, నేరేడుచెటు, నిమ శచెట్టు ఆ 

కు హ్‌ C7 (os | లలి! ap] C3 ౧ 
అడవులలో అందంగా ఎదిగిఉన్నాయి. 


విశేషం: వానరులు 'వృక్షచరులు' కదా. లంకాపట్టణంచుట్టూ దట్టమైన చెట్టు పెరిగిన అడవులు ఉండటం వానరులకు 


సుఖదాయకం. 


వ. తదనంతరంబ రావణచారులైన శుకసారణు లనువారలు వానరాకారంబులు దాల్చి శిబిరంబున. 
గ్రుమ్మరుచున్న నెటింగి, విభీషణుం డా రాక్షసులం బట్టించి రామునకు సమర్పించిన, నతండు వారికి 
నిజసైన్యం బంతయుం జూప నియోగించి విడిచి పుచ్చిన. జని యయ్యిరువురు నమరవైరిం గని కపిసైన్యంబు 
దుర్ణయం బనియును, రామలక్ష్మణుల తేజోమూర్తివిశేషంబులును నెజింగించిన, నతండు దాని సరకు 
సేయక సమరంబునకు మోహరించి. 56 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; రావణచారులు+ఐన= రావణుడి రహస్యదూతలు అయిన; శుక, 
సారణులు= శుకుడు, సారణుడు అనేవారు; వానర+ఆకారంబులు+తాల్చి= కోతుల రూపాలు ధరించి; శిబిరంబునన్‌= 
స్కంధావారంలో; (క్రుమ్మరుచున్‌+ఉన్న= తిరుగాడుతుండగా; విభీషణుండు; ఎటీగి= తెలిసికొని; ఆ రాక్షసులన్‌= ఆ 
రక్కసులను (గూఢచారులు అయిన శుక సారణులను); పట్టించి= బంధించి; రామునకున్‌= శ్రీరాముడికి; సమర్పించినన్‌= 
ఇవ్వగా; అతండు= అతడు- శ్రీరాముడు; వారికిన్‌= శుక సారణులకు; నిజసైన్యంబు= తమయొక్క సేనను; అంతయున్‌= 
సమస్తమున్నూ; చూపన్‌= చూపించటానికి; నియోగించి= ఏర్పాటుచేసి; విడిచి పుచ్చినన్‌= వదలిపెట్టగా; చని= వెడలి; 
ఆ+ఇరువురును= శుక సారణులు; అమరవైరిన్‌+కని= దేవతల విరోధిని రావణుడిని దర్శించి; కపిసైన్యంబు= కోతులసేన; 
దుర్ద్ణయంబు= గెలువరానిది; అనియును= అని వచించుటయును; రామలక్ష్మణుల తేజస్‌+మూర్తి, విశేషంబులును= 
రాముడియొక్కయు లక్ష్మణుడియొక్కయు వర్చస్సు ఆకారరేఖలయొక్క వివరాలను; ఎజీంగించినన్‌= తెలుపగా; అతండు= 
రావణుడు; దానిన్‌= దానిని (శుక సారణుల నివేదనను); సరకు+చేయక= లక్ష్యపెట్టక; సమరంబునకున్‌= యుద్దానికి; 
మోహరించి= సన్నాహాలు చేసి. 


తాత్పర్యం: శుకసారణులు అనే పేర్టు కల రావణుడిగూఢచారులు వానర సైన్య శిబిరంలో వానరాకారాలు తాళ్ళి 
తిరుగాడసాగారు. అది గుర్తించి విభీషణుడు వారిని రాముడికి అప్పగించాడు. రాముడు వారలకు తన సైన్యాన్ని 
చూపించటానికి నియోగించి, వారలను బంధముక్తులను చేసి పంపించాడు. శుకసారణులు రావణుడిని చేరి 
వానరసైన్యం జయించటానికి అలవికానిదనిన్నీ, రామలక్ష్మణులు అతిలోకవీరులు మహాతేజస్వులు అనిన్నీ చెప్పారు. 
కాని, ఆతడు వారలమాటలు సరకుచేయక యుద్దసన్నాహాలలో నిమగ్నుడయ్యాడు. 


సీ. బద్దశిలాయంత్రబహుళమై యుత్తాలి । తాట్టాలకాభీలమై యుదగ్ర 
కేతుపతాకాప్రకీర్ణమై తోమర । ముద్గరాలాతక ముసల శూల 
శర శతఘ్నీముఖ సాధనోపేతమై | యుగ్రవిగ్రహధీరయోధవీర 
సంకులంబై హయస్యందనవేదండ । చండమై సముదిత సప్తసాల 


క. శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మై యలంఘ్యపరిఖమై తృణకాష్టజ । లాది వస్తుభరిత మైన లంక 
కధికరక్షం జేసి యప్రమాదంబున । నుండె రిపుజిగీష నుదితబలుండు. 57 


ప్రతిపదార్థం: బద్ద శిలాయంత్ర బహుళము+ఐ= ఏర్పరచబడిన రాళ్లు రువ్వేమరలు పెక్కులు కలిగినట్టిదై; ఉత్తాలిత+అట్టాలక+ఆ 
భీలము+ఐ= ఎత్తైన మేడలతో భయాన్ని కల్పించేదై; ఉదగ్ర, కేతు, పతాకా ప్రకీర్ణము+ఐ= పొడవైన టెక్కెములతో జెండాలతో 
వ్యాపించినదై; తోమర, ముద్గర+అలాతక, ముసల, శూల, శర, శతమ్నీ, ముఖ సాధన+ఉపేతము+ఐ= చిల్లకోలలు, సమ్మెటలు, 
కొరవులు, రోకళ్లు, ఈటెలు, బాణాలు, నూరుమందిని (పెక్కుమందిని) చంపు గుండ్లను ప్రసారంచేసే మరలు మున్నగు 
పరికరాలతో కూడినట్టిదై; ఉగ్ర, విగ్రహ, ధీర, యోధ, వీర సంకులంబు+ఐ= భయంకరమైన యుద్దాలు చేయటంలో చిత్త 
స్టైర్యం కలిగినవారితో, భటులతో, పరాక్రమం _ కలిగినవారితో దట్టమైనదై; హయ, స్యందన, వేదండ, చండము+ఐ= 
గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో భయంకరమై; సమ్‌+ఉదిత, సప్తసాలము+ఐ= బాగా ఏర్పడిన ఏడు ప్రాకారాలు కలదై; 
అలంఘ్య పరిఖము+ఐ= దాటటానికి శక్యంగాని అగడ్త కలదై; తృణ, కాష్ట్ర జల+ఆది, వస్తు, భరితము+ఐన= గడ్డ, కట్టెలు, 
నీరు మున్నగు వస్తువులతో నిండినట్టిదైన; లంకకున్‌= లంక అనే పట్టణానికి; అధిక రక్షన్‌+చేసి= మిక్కుటమైన కాపుదల 
కల్పించి; రిపు జిగీషన్‌= శత్రువులను గెలువవలె ననే కోరికతో; ఉదిత బలు(డు= ఏర్పడిన బలం కలవాడు - రావణుడు; 
అ (ప్రమాదంబునన్‌+ఉండెన్‌= ఏమరుపాటు లేకుండ ఉన్నాడు. 


తాత్సర్యం: బలవంతుడైన రావణుడు లంకానగరానికి మిక్కుటమైన రక్షణ కల్పించి ఏమరుపాటు లేకుండా 
సర్వయుద్దసన్నాహాలను జాగరూకతతో ఒనరించాడు. లంకాపట్టణంలో పెక్కుశిలాయంత్రాలు అమరి ఉన్నాయి. 
అది మిక్కిలి ఎత్తెన సౌధాలతో, జెండాలతో, జెండాలు అమర్చడానికి నిర్మించబడిన స్తంభాలతో కూడిఉండింది. 
వివిధాలైన ఆయుధాలు-చిల్లకోలలు, సమ్మెటలు, ఈటెలు, కొరవులు, బాణాలు, శతఘ్నులు మున్నగు పరికరాలతో 
కూడినట్టిది. యుద్దంచేయటంలో భయంకరమైన శక్తిసామర్థ్యాలు కల భటులతో క్రిక్కిరిసినట్టిది, గుజ్జాలు రథాలు 
ఏనుగులతో భయంకరమైనది, ఏడు ప్రాకారాలతో సురక్షితమైనది, దాటటానికి శక్యంగాని అగడ్త గలది. గడ్డి కట్టెలు 
నీరు మున్నగు వస్తువులు సమృద్దంగా కలిగినట్టిది. 


విశేషం: ఇది లంకాపట్టణ వర్లనం. ఆ లంకాపురి ఏ త్రేతాయుగంనాటిదో కదా. అప్పుడు లంకాపట్టణం ఎట్లా ఉండెనో ఏమో 

కాని, ఈ పద్యంలోని అభివర్లన- ఎజ్జన సమకాలీన దుర్గాలను మనస్సులో పెట్టుకొని వ్రాశాడని ఎంచవచ్చును. శిలాయంత్రాలు, 
£3 జు రి అ 

సప్తప్రాకారాలు, చతురంగ బలాలు, శతఘ్నులు మొదలైన ఆయుధాలు తృణకాష్ట్ర జలసమృద్ది ఎజ్జనకాలంనాటి తెలుగుకోటలకు 

సంబంధించినవే. తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణంలోని అయోధ్యాపురవర్లనం చూడండి. ఇందులో తిక్కనఅనుసరణ 

గమనించదగింది. 


వ. ఇట రాఘవుండును సుగ్రీవసహితుండై యుండి యంగదుం జూచి 'నీవు రావణుపాలికిం జని యతనికిం 
దగినతెటింగున బుద్ధిగా. జెప్పి, జానకి విడుచుట మే లని చెప్పు' మని పనిచినం బని పూని యవ్వీరుండు.58 


ప్రతిపదార్థం: ఇట= ఇచట ఇంతవరకు లంకాపురం, రావణుడికి సంబంధించిన కథ చెప్పబడింది. ఇప్పుడు ఇచట రాముడి 
వృత్తాంతం చెప్పబడబోతున్నది; రాఘవుండును= శ్రీరాముడును; సుగ్రీవ సహితుండు+ఐ= సుగ్రీవుడితో కూడినట్టివాడై; 
ఉండి= ఉండి; అంగదున్‌+చూచి= అంగదుడిని చూచి; నీవు= ఓ అంగదా నీవు; రావణు, పాలికిన్‌+చని= రావణుడి కడకు 
వెళ్ళి; అతనికిన్‌; తగిన, తెణింగునన్‌= ఉచితమైన రీతిలో; బుద్దిగాన్‌+చెప్పి= హితవు వచించి; జానకిన్‌= సీతను; విడుచుట= 
వదలిపెట్టటం; మేలు+అని= మంచిది అని; చెప్తుము= వచించుము; అని= అని వచించి; పంచినన్‌= నియోగించగా; 
పని+పూని= కర్తవ్యం నిర్వహించటానికి పూనుకొని; ఆ+వీరుండు= (ఆ అంగదుడు). 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1145 


తాత్సర్యం: అచట లంకాపురికి రావణుడు రక్షణ కల్పిస్తుండగా ఇచట, శ్రీరాముడు వారధికడ సుగ్రీవుడితో కూడి 
ఉండి, వానరయువరాజు అయిన అంగదుడిని పిలిచి ఓ అంగదా! నీవు రావణుడికడకు రాయబారివై వెళ్ళి, ఆతడికి, 
సీతను వదలిపెట్టటం మంచిది అని హితవు బోధించుము. సమయానుకూలంగా నీవు రావణుడితో మాటాడుము” 
అని చెప్పాడు. అంగదుడు రాముడిఆజ్ఞను నెరవేర్చదలచాడు. 


శా. లంకాద్వారము దుర్చివార గమనోల్లాసంబునం జొచ్చి ని 
శృంకుండై సురశత్రుసైనికసహస్రంబుల్‌ దనుం జూచి యా 
శంకం బొంద(గ లీలమైం జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా 
తంకుండై కొలు వున్న దైత్యుం గని యుద్యన్మూర్తియై యిట్లనున్‌. 59 


ప్రతిపదార్థం: లంకాద్వారము= లంకాపట్టణంయొక్క వాకిలి; దుర్నివార, గమన+ఉల్లాసంబునన్‌= వారించటానికి శక్యంగాని 
ప్రయాణంయొక్క విజృంభణం చేత; చొచ్చి= (ప్రవేశించి; నిశ్ళంకుండు+ఐ= ఎట్టి జంకుగొంకులు లేనట్టివాడై; సుర, శత్రు, 
సైనిక, సహ(స్రంబుల్‌= దేవతలకు విరోధులైన రాక్షసభటులు వేనకు వేలమంది; తనున్‌+చూచి= తనను గాంచి; ఆశంకన్‌+పొంద( 
గన్‌= భయాన్ని చెందగా; లీలమైన్‌= వినోదంగా; చని= వెళ్లి; సుహృత్‌+సంఘంబు= మిత్రుల సముదాయం; కొల్వన్‌= 
సేవించగా; నిరాతంకుండు+ఐ= అడ్డు లేనివాడై; కొలువు+ఉన్న= సభను తీర్చిఉన్న; దైత్యున్‌= రాక్షసుడిని (రావణుడిని); 
కని= చూచి; ఉద్యత్‌+మూర్తి+ఐ= (ప్రకాశిస్తున్న ఆకారం కలవాడై; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంగదుడు - లంకాపట్టణంలో మిక్కుటమైన ఉత్సాహంతో (ప్రవేశించాడు. దేదీప్యమానమైన ఆతడి 
తేజస్సు చూచి రాక్షసభటులు భయం పొందారు. అప్పుడు రావణుడు మిత్రులు తనను సేవించగా కొలువు తీర్చి 
ఉన్నాడు. అంగదుడు కొలువుకూటం చేరి రావణుడితో ధైర్యంగా ఇట్టా చెప్పాడు. 


విశేషం: (1) అంగదుడిపాత్ర వాల్మీకిరామాయణంలో విశిష్టంగా చిత్రించబడింది. అంగదుడు వాలికొడుకు, యువరాజు, 
ఉత్సాహవంతుడు. ఎజ్జన ఒక్కసమాసంలో 'ఉద్యన్మూర్తి' అని అంగదుడివ్యక్తిత్వాన్ని సంక్షేపంగా చిత్రించాడు. అంతేకాక- 
శ్రీరాముడు అతడికి యథోచితంగా మాటాడే అవకాశం ఇచ్చి ఉన్నాడు కాబట్టి అతడు సర్వతంత్రస్వతం(త్రప్రతిపత్తి కల 
రాయబారి గాని కేవలం ఒక దూత కాదు. 


అంగదు రాయబారము (సం. 3-267-54) 


క. “ఇనకులతిలకు(డు బాణా । సనవిద్యాగురుండు రామచంద్రుండు నీతో 
నను నిట్లను మని పనిచెను; వినుము తదీయోక్తిభంగి విస్పష్టముగన్‌. 60 


ప్రతిపదార్థం: ఇన, కుల, తిలకుండు= సూర్యవంశంలో ్రేస్టమైనవాడు; బాణ+ఆసన, విద్యా, గురుండు= విలువిద్యలో ఆరితేరి 
ఇతరులకు మేలుబంతి అయిన గొప్పవాడు; రామచం[ద్రుండు= శ్రీరాముడు; నీతోన్‌= (ఓ రావణా) నీతో; ననున్‌= నన్ను; 
ఇట్టు= ఈ రీతిగా; అనుము+అని= వచింపుము అని; పనిచెను= నియోగించాడు; తదీయ+జఉక్తి, భంగి= ఆతడియొక్క అనగా 
ఆ శ్రీరామచంద్రుడియొక్క మాటలవైఖరి; విస్పష్టముగన్‌= తేటతెల్లంగా; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: 'సూర్యవంశంలో జన్మించిన రాజులలో శ్రేష్టుడు, విలువిద్యలో ఘనుడు అయిన శ్రీరాముడు నీతో నన్ను 
ఈ మాటలు చెప్పుమని పుత్తెంచాడు. ఆ శ్రీరాముడిపలుకులు తేటతెల్లంగా నీకు చెప్పుతాను. సావధానంగా 
ఆలకించుము. 


సస శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అనపరాధుల( గాననాంతరమున నున్న । పేదతాపసుల. జంపితి పలువుర 
నమరుల యీలువుటాండ్రను జెజివట్టి; యఖిలలోకములకు నలంత సేసి; 
తిదియెల్ల నొక తల; యేపుమీటి(గ నన్ను( । జెనకుట యొక తల; సెప్ప నేల? 
బలిమి యొప్పంగ మంచి బంటవై వెడలుము | కయ్యంబునకు; నట్లు గాక యున్న 


ఆ. _ శరణుం జొచ్చి నాకు జానకి నొప్పింపు; మొండు వెంట బ్రతికి యుండ. దీటి; 
దస్మదీయశితశరాశీవిషంబుల । కెరయ నీదుప్రాణ మింత నిజము. 61 


ప్రతిపదార్థం: అనపరాధులన్‌= నేరము లేవియు చేయని వారిని; కానన+అంతరమునన్‌+ఉన్న= అడవిలో ఉన్న; పేద 
తాపసులన్‌= సాధువులై తపస్సు చేసికొనే బుములను; పలువురన్‌= పెక్కుమందిని; చంపితి(వ)= సంహరించావు; 
అమరుల+-ఈలువు+ఆం[డ్రను= దేవతలయొక్క పతివ్రత లైన స్త్రీలను; చెజ+పట్టి= బంధించి; అఖిల లోకములకున్‌= అన్ని 
భువనాలకు; అలంత+చేసితి= అపచారం చేశావు; ఇది+ఎల్లన్‌= ఇది అంతయున్నూ; ఒక, తల= ఒక యెత్తు; ఏపు మీజ 
గన్‌= అతిశయించేటట్టుగా; నన్నున్‌= నన్ను (రాముడిని); చెనకుట= ఎదిరించటం; ఒక తల= ఒక యెత్తు; చెప్పన్‌+ఏల= 
వచించటం ఎందుకు; బలిమి+ఒప్పంగన్‌= పరాక్రమం శోభిల్లేటట్టుగా; మంచి బంటవు+ఐ= గొప్ప వీరుడవు ఐ; కయ్యంబునకున్‌= 
యుద్దానికి; వెడలుము= వెళ్ళుము (రమ్ము); అట్ల+కాక+ఉన్నన్‌= ఆ రీతిగా కాకపోతే; శరణున్‌+చొచ్చి= రక్షణ వేడుకొని, 
ఆశ్రయించి; నాకున్‌= నాకు (రాముడికి); జానకిన్‌= సీతను; ఒప్పింపుము= అప్పుగించుము, ఒండు వెంటన్‌= ఇంకొక రీతిగా 
అయితే; (బ్రతికి+ఉండన్‌+తీఅదు= జీవించిఉండటానికి (నీకు) ఆస్కారం లేదు; అస్మదీయ, శిత, శర+ఆశీ విషంబులకున్‌= 
నాయొక్క వాడిబాణాలు అనే పాములకు; నీదు, ప్రాణము= నీదైన అసువులు; ఎర+అ= బలి కావలసిందే; ఇంత= ఈ రీతిగా 
జరగటం; నిజము= సత్యం. 


తాత్సర్యం: ఓ రావణా! నిర్జేషులు మహానుభావులు సాత్తికులు అయి ఆడవులలో తపస్సు చేసికొనే బుషులను 
నీవు నిర్దాక్షిణ్యంగా సంహరించావు. పతివ్రతలైన దేవతాప్రీలను బంధించి అభిలభువనాలకు అపచారం చేసి ఉన్నావు. 
నీవు చేసిన అపరాధాలు అన్నీ ఒక యెత్తు; నాయెడ చేసినతప్పు ఒక యెత్తు అని వేరుగా చెప్ప నవసరం లేదు. 
పరాక్రమం కలవాడవనే గర్వం నీ కుంటే నాతో యుద్దానికి తలపడుము. లేదా నన్ను శరణు వేడుము, సీతను నాకు 
ఒప్పగించుము. మరొక విధంగా అయితే నీవు జీవించి ఉండటం కుదరదు. నా బాణాలు అనే త్రాచుపాములకు 
నీ ప్రాణాలు బలి కావలసిందే. జాగ్రత్త ఇది నిజం. 


క. మనుజుండ నైన నా తెటి(। గనుమానము వాయ. జూడు మాహవభూమిన్‌; 
విను, రాక్షసులను నామం । బును నడంపక యేను రిత్త వోనిచ్చెదనే?' 62 


ప్రతిపదార్థం: ఆహవ భూమిన్‌= రణరంగంలో; మనుజుండన్‌+ఐన= మనుష్యుడను అయిన; నా తెజంగు= నా రీతి; 
అనుమానము+పాయన్‌+చూడుము= సందేహం పోయేటట్టుగా అరయుము; విను= ఆలకింపుము; రాక్షసులు+అను= రక్కసులు 
అనెడి; నామంబును= పేరును; అడ(పక= నశింపజేయక; ఏను= నేను; రిత్త+పోనిచ్చెదనే?= వ్యర్థంగా వదలి పెట్టుతానా? 


తాత్సర్యం: ఓ రావణా! నీకు మనుజజాతిపై తక్కువచూపు ఉన్నది. రణరంగంలో మనుజజాతికి చెందిన నాబలం 
ఎటువంటిదో సందేహానికి ఆస్కారం లేకుండా నీవు చూస్తావు సుమీ! నా ప్రతిజ్ఞ వినుము. రాక్షసులు అనే పేరును 
సయితం నేను నాశనం చేయకుండ వదలిపెట్టను. ఇవి రిత్తమాటలు కావు.” 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1147 


వ. అని పలుకుచున్న యంగదు పరుషభాషణంబులకు రోషించిన యసురపతి కన్నెటింగి నలువురు రక్కసులు 
గ్రక్కున నవ్వాలి నందనుం బొదివి పట్టిన బిట్టెగసి హర్మ్యశిఖరంబు పైకి దాయటుటయుం, దదాక్షేపవేగంబున 
నన్నిశాచరులు ధరణీతలంబున జర్జరిత శరీరు లై పడిరి; హరివీరుం డచ్చటినుండి శిబిర మధ్యంబునకు 
లంఘించి భూనాథునకు( దన పోయివచ్చిన తెబింగు విన్నవించెం; దదనంతరంబ రాఘవు ననుమతంబున.63 


ప్రతిపదార్థం: అని పలుకుచున్న= అని అంటున్న; అంగదు, పరుష భాషణంబులకున్‌= అంగదుడి కఠినమైనమాటలకు; 
రోషించిన= కోపం చెందిన; అసురపతి, కన్ను+ఎటింగి= రక్కసులప్రభువు అయిన రావణుడి అభిప్రాయం తెలిసి; నలువురు, 
రక్కసులు= నల్లురు రాక్షసులు; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; ఆ+వాలి, నందనున్‌= వాలికొడుకు అయిన ఆ అంగదుడిని; 
పొదివిపట్టినన్‌= (క్రమ్ముకొని పట్టగా, (అంగదుడు); బిట్టు+ఎగసి= బాగా పైకెగిరి; హర్మ్యశిఖరంబుపైకిన్‌= మేడకొసభాగం పైకి; 
దాయిటయున్‌= కుప్పించుటయున్నూ; తద్‌+ఆక్షేప వేగంబునన్‌= ఆ (త్రోపుడులో ఏర్పడిన రయంవలన; ఆ+నిశాచరులు= 
ఆ నలువురు రక్కసులు; ధరణీతలంబునన్‌= భూ(ప్రదేశంపై; జర్జరిత శరీరులు+ఐ= ముక్కలుగా చీలిన దేహాలు కలవారై; 
పడిరి= నేలపై కూలారు; హరివీరుండు= కోతుల వీరుడు; అచ్చటినుండి= రావణుడి కొలువుకూటంనుండి; శిబిరమధ్యంబునకున్‌= 
(కోతులు నిర్మించిన) స్కంధావారాల నడిమి (ప్రదేశానికి; లంఘించి= దూకి; భూనాథునకున్‌= రాజుకు (శ్రీరాముడికి); తన, 
పోయివచ్చిన, తెజంగు= తాను వెళ్లి వచ్చిన రీతిని; విన్నవించెన్‌= నివేదించాడు; తత్‌+ అనంతరంబు+అ= అటుపిమ్మట; 
రాఘవు+అనుమతంబునన్‌= శ్రీరాముడి అనుజ్ఞచేత. 


తాత్సర్యం: అంగదుడిమాటలకు రావణుడికి కోపం వచ్చింది. అతడి కన్ను లెర్రబారాయి. ఆ రావణుడి మనోభావాన్ని 
గుర్తించి నలుగురు రాక్షసభటులు అంగదుడిని చుట్టుముట్టి బంధించబోయారు. కాని, అంగదుడు మిక్కుటమైన 
వేగంతో ఒక్కసారి మేడచివరిభాగంపైకి ఎగిరిపోయాడు. ఆ త్రోపుడులో ఏర్పడిన వేగంచొప్పున ఆ నలుగురు 
రాక్షసభటులు చీలినదేహాలు కలవారై నేలమీద పడిపోయారు. అంగదుడు అంతట అచ్చటినుండి ఆకసంపైకి 
లంఘించి ఆ వానరశిబిరాలమధ్యకు దూకి, శ్రీరాముడికి తాను నిర్వహించిన రాయబారాన్నిగూర్చి నివేదించాడు. 
పిదప శ్రీరాముడి ఆజ్ఞవొప్పున. 
మత్తకోకిలము. 

తాలసాలశిలాగ్రహస్తు లుదగ్రగోత్రమహీధరో 

త్తాలదేహు లనేకవర్డులు దారితాఖిలదిబ్ముఖా 

భీలవాలశిఖాగ్రు లుగ్రగభీరసత్తులు వానరుల్‌ 

గాలకల్పులు పేర్చి సంతనకట్టి రాహవకేళికిన్‌. 64 


ప్రతిపదార్థం: తాల, సాల, శిలా+అ(గ్ర, హస్తులు= తాడిచెట్టు, మద్దిచెట్టు వాడియైన రాళ్లు చేతులలో పూనినవారు; ఉద(గ్ర, 
గోత్ర, మహీధర+ఉత్తాల, దేహులు= భయంకరాలైన కులపర్వతాలవలె పొడుగైన శరీరాలు కలవారు; అనేక, వర్జులు= 
పెక్కురంగులు కల దేహాలు కలవారు; దారిత+అఖిల, దిక్‌+ముఖ+ఆభీల, వాల, శిఖా+అ(గులు= చీల్చబడిన అన్నిదిక్కుల 
మొగాలలో విస్తరిల్లిన తోకల కొసలు కలవారు; ఉగ్ర, గభీర, సత్తులు= భయంకరం గంభీరం అయిన బలం కలవారు; 
వానరుల్‌= కోతులు; కాల, కల్పులు= యముడితో సమానులు; పేర్చి= విజృంభించి; ఆహవకేళికిన్‌= యుద్దం అనే ఆటకు; 
సంతనకట్టిరి= సన్నాహాలు చేశారు. 


ms శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: తాడిచెట్టు మద్దిచెట్టు పదునైనరాళ్లు చేతబూనిన వారై, కులపర్వతాలవలె ఎత్తైన శరీరాలతో భయంకరులై, 
పెక్కురంగులు కల దేహాలు కలవారై, అన్ని దిక్కులభాగాలను ఎత్తిన తమతోకలకుచ్చులతో ఆ(క్రమించినవారై, 
వెరపు కొలిపే బలపరా(క్రమాలు కలవారై యముడితో సమానులు అయిన వానరులు యుద్దం అనే ఆటకు 
సన్నాహాలను ఒనరించారు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడండి - ఆరణ్యపర్వం 4.267 విశేషాంశం. 


క. పరువడి మొత్తములై బం । ధురఘోషం బెసంగ. బొంగి తోంతెంచు హరీ 
శ్వర బలమునందు ఘనసా । గరవీచి వికాసరేఖ గాన(గ నయ్యెన్‌. 65 


ప్రతిపదార్థం: పరువడి మొత్తములు+ఐ= ఒక (క్రమం (ప్రకారంగా గుమిగూడినట్టివై; బంధురఘోషంబు= కలకల నినాదం; 
ఎస(గన్‌= అతిశయించగా; పొంగి= ఉత్సాహించి; తోంతెంచు= నడిచే; హరి+ఈశ్వర, బలమునందున్‌= వానరనాయకుల 
సైన్యంలో; ఘన, సాగర, వీచి వికాసరేఖ= గొప్ప సము(ద్రపుటలలయందు గోచరించు సౌందర్యం; కాన(గన్‌+అయ్యెన్‌= 
కన్పించింది. 


తాత్పర్యం: ఆ వానరసేనలు ఒక క్రమపద్ధతిలో కూడిన వరుసలలో కదలుతూ, కలకల నినాదాలతో పొంగులు 
వారుతున్నప్పుడు, గొప్ప సముద్రంలోని అలల మాదిరిగా కన్పించాయి. 


నిశేషం: అలం: ఉపమ. ఉపమానం సాగరవీచివికాసరేఖ. ఉపమేయం హరీశ్యరబలం. 


మత్తకోకిలము. 
కోటం బన్నిన ఘోరదానవకోటిం జుల్మన( దోలి య 
క్కోట నల్గడలన్‌ మహోగ్రతం గూల. ద్రోచి సమున్న మ 
త్మూటతోరణయంత్ర కేతన గోపురాట్టకసంహతుల్‌ 
వీటతాటము సేసి రక్కపివీరు లొక్కట మాత్రలోన్‌. 66 


ప్రతిపదార్థం: కోటన్‌= దుర్గంలో (లంకాదుర్గంలో); పన్నిన= యుద్దానికి సంసిద్ధంగా ఉన్న; ఘోర దానవకోటిన్‌= భయంకరులు 
అయిన రక్కసుల సమూహాన్ని; చుల్కనన్‌= సులువుగా; తోలి= నెట్టివేసి; ఆ+కోటన్‌= ఆ దుర్గాన్ని; నల్లడలన్‌= నాలుగు 
దెసలను; మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి ఘోరంగా; కూలన్‌+(త్రోచి= పడగొట్టి; సమ్‌+ఉన్నమత్‌, కూట, తోరణ, యంత్ర, కేతన, 
గోపుర+అట్టక, సంహతుల్‌= నిట్టనిటారుగా నిర్మించబడిన పురద్వారానికి ముందు అర్హవలయాకారంలో ఏర్పరచబడిన 
కట్టడానికి సంబంధించిన మరలు, జెండాలు గోపురాలు మేడలు మున్నగునవి; ఆ+కపివీరులు= ఆ వానర వీరులు; ఒక్కటన్‌= 
ఒక్కుమ్మడిగా; మాత్రలోన్‌= (త్రుటిలో; వీటతాటము+చేసిరి= తారుమారు చేశారు. 


తాత్పర్యం: ఆ కపివీరులు లంకాపురంకోటముందు యుద్దానికి సంసిద్ధంగా ఉన్న భయంకరులైన రాక్షసులను 
సులువుగా పారద్రోలారు. ఆ కోట నలువైపులను కూలద్రోశారు. అందులో మిక్కిలి ఎత్తుగా అమర్చబడిన 
పురద్యారతోరణం జెండాలు, గోపురాలు, మేడలు మున్నగువాటిని ఒక్కసారిగా తుటిమాత్రలో ధ్వంసంచేశారు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1149 


విశేషం: వృత్త లక్షణానికి చూడండి - అరణ్య 4-267 విశేషాంశం. 


వ. మటియు+ బ్రాకారంబుపై నున్న గదాపరిఘకుంత ప్రముఖంబులు గైకొని లంకామధ్యంబున వైవం దొడంగిన 
నాబాలవృద్దం బగు పారలోకంబుహాహాకారవ్యాకులంబై కలంగంబడియె; నంత రావణచోదితు లైన 
దానవులు నానాకోటిసహస్రసంఖ్య లరిగి యెక్క డెక్కడ యని తలపడి కపిసముదయంబులం దోలి 
యెప్పటియట్ల ప్రాకారంబుం గైకొని నిల్చి; రప్పుడు. 67 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; ప్రాకారంబుపైన+ఉన్న= చుట్టుగోడపై ఉన్న; గదా, పరిఘ, కుంత, (ప్రముఖంబులు= 
గదలు, ఇనుపకట్ట గుదియలు, ఈటెలు మున్నగునవి; కైకొని= (గ్రహించి; లంకామధ్యంబునన్‌= లంకాపట్టణం నడిమి 
ప్రదేశంలో; వైవన్‌+తొడంగినన్‌= విసరసాగగా; ఆబాల వృద్దంబు+అగు= చిన్నపిల్లలనుండి పెద్దలవరకూ కల; పౌరలోకంబు= 
పురజనుల సమూహం; హాహాకారవ్యాకులంబు+ఐ= కుళ్లో మొల్ట అనే ఆర్తనాదాలతో కలతచెందినది అయి; కలంగన్‌+పడియెన్‌= 
కలతచెందింది; అంతన్‌= పిదప; రావణచోదితులు+ఐన= రావణుడిచేత (ప్రేరేపించబడిన; దానవులు= రాక్షసులు; నానాకోటి 
సహ(స్రసంఖ్యలు= పెక్కుకోట్టవేలమంది; అరిగి= వెడలి; ఎక్కడ+ఎక్కడ, అని, తలపడి= (శత్రువులు) ఎక్కడ ఎక్కడ ఉన్నారు 
అని ముట్టడించి; కపి సముదయంబులన్‌= కోతుల మూకలను; తోలి= తరిమి; ఎప్పటి+అట్లు+అ= యథా(ప్రకారంగా; 
ప్రాకారంబున్‌= చుట్టుగోడను; కైకొని= ఆక్రమించి; నిల్చిరి= నిలబడ్డారు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: వానరులు లంకాపట్టణ(ప్రాకారంమీద నున్న ఆయుధాలు - గదలు, ఇనుపకట్ల గుదియలు, ఈటెలు 
మున్నగువాటిని సంగ్రహించి నగరంలోకి విసరసాగారు. అప్పుడు లంకాపౌరులు పిన్నలు పెద్దలు హాహాకారాలతో 
రోదించారు. ఆ హాహాకారాలను విని రావణుడు కోట్లకొలది రాక్షసభటులను పంపాడు. వారు ప్రాకారాన్ని చేరి, 
శత్రువులు ఎక్కడ ఎక్కడ ఉన్నా రని వెదకి వానరులను పారద్రోలారు. లంకాదుర్ల ప్రాకారాలు యథాపూర్వం 
రక్కసుల వశమయ్యాయి. 


క. మును మర్కటబలములచే | ననయంబును గపిలవర్ణమైనది మగుడన్‌ 
దనుజబలసంవృతంబై | ఘనపటలచ్చాయం గోట కర మొప్పారెన్‌. 68 


ప్రతిపదార్థం: మును= అంతకుపూర్వం; మర్కటబలములచేన్‌= కోతులసేనలచేత; అనయంబును= మిక్కిలి; కపిలవర్లము+ 
ఐనది= గోరోజనపు రంగుగా కన్పించినట్టి; కోట= (లంకాపుర) దుర్గం; మగుడన్‌= తిరిగి; దనుజబల సంవృతంబు+ఐ= 
రాక్షససేనలచేత చుట్టుకొనబడినట్టిదై; ఘనపటల+ఛాయన్‌= మబ్బుదొంతరల రంగుతో; కరమున్‌= మిక్కిలి; ఒప్పారెన్‌= 
శోభిల్లింది. 


తాత్పర్యం: లంకాపురదుర్గం అంతకుముందు కోతులచేత ఆ॥క్రమించబడిఉండి గోరోజనం వంటి రంగుతో 
భాసించింది. తదుపరి దానిని రాక్షససేనలు ఆ(క్రమించటంచేత మబ్బురంగుతో శోభిల్లింది. 


క, వనచరసేనలు దెరలిన । నినవంశోత్తములు నృపతు లిద్దబు( గయ్య 
మ్మునకు( గడంగుటం గ్రమ్మట । గొనకొని కపిసేన యెల్ల గోటకు. గవిసెన్‌. 69 


ప్రతిపదార్థం: వనచర, సేనలు= కోతుల సైన్యాలు; తెరలినన్‌= వెనుకకు తిరిగిరాగా; ఇనవంశ+ఉత్తములు= సూర్యవంశానికి 
చెందిన శ్రేష్టులు; నృపతులు= రాజులు; ఇద్దణున్‌= ఇరువురును; కయ్యమ్మునకున్‌= యుద్దానికి; కడంగుటన్‌= పూనటంచేత; 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


క్రమ్మణన్‌= మరల; గొనకొని= ఉద్యమించి; కపిసేన= కోతులసైన్యం; ఎల్లన్‌= అంతయును; కోటకున్‌= దుర్గాన్ని (లంకా 
దుర్గాన్ని); కవిసెన్‌= ముట్టడించింది. 


తాత్సర్యం: వానరసేనలు వెనుదిరిగి రావటం చూచి, సూర్యవంశంలో ఉద్భవించిన గొప్పవీరులు రామలక్ష్మణులు 
ఇరువురున్నూ యుద్దానికి ఉపక్రమించారు. అంతట వానరసేనలు మరల గుమికూడి లంకాదుర్గాన్ని ముట్టడించాయి. 


వ. ఇట్లు గవిసినం బ్రాకారరక్షకులైన రాక్షసవీరులు వారలం జేరనీక శిలాశూలపరశుతోమరాలాతశరకుంత 
ప్రముఖంబులు ప్రయోగించినం గయికొనక వనచరులు వృక్షశిలాప్రకరంబులు పటి(గించుచుం గడంగి 
ప్రాకారంబు.(బ్రాకుటయు నయ్యిరుదెఅంగులవారికిం గేశాకేశి యగు సమరం బయ్యె(; బదంపడి రావణుండు 
వనుప( బర్వతుండును బ్రఘసుండును ఖరుండును గ్రోధవశుండును బ్రరుజుండును నను రాక్షసు లేవురు 
ననేకరాక్షసపిశాచసేనాపరివృతు లయి పురంబు వెలువడి మాయ గావించి యదృశ్యాకారులై కపిసైన్యంబు 
నొప్పింపం దొడంగినం గని. 70 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కవిసినన్‌= దండెత్తగా; ప్రాకార, రక్షకులు+ఐన= చుట్టుగోడను కాపుగాస్తున్న; రాక్షసవీరులు= 
రక్కసులలో యోధులు; వారలన్‌= వారలను, కపివీరులను; చేరనీక= దరికి రానీక; శిలా, శూల, పరశు, తోమర+అలాత, 
శర, కుంత, (ప్రముఖంబులు= రాళ్ళు, బల్లేలు, గం(డ్రగొడ్డళ్ళు, చిల్లకోలలు, కొరవులు, బాణాలు, ఈటెలు మున్నగునవి; 
'ప్రయోగించినన్‌= వేయగా; కయికొనక= సరకుచేయక; వనచరులు= వానరులు; వృక్ష, శిలా, ప్రకరంబులు= చెట్ల రాళ్ల 
సముదయాలు; పణుగించుచున్‌= ప్రయోగిస్తూ; కడంగి= పూని; ప్రాకారంబున్‌= చుట్టుగోడను; ప్రాకుటయున్‌= ఎక్కుటయు 
(మెల్లగా కష్టంగా ఎక్కటం); ఆ+ఇరు+తెజంగులవారికిన్‌= ఆ రెండు పక్షాలవారికి; కేశాకేశి, అగు సమరంబు+అయ్యెన్‌= 
జుట్టు జుట్టు పట్టుకొనే యుద్దం జరిగింది (పోటాపోటీలుగా యుద్దం జరిగిందని భావం); పదంపడి= పిమ్మట; రావణుండు+ 
పనుపన్‌= రావణుడు పంపగా; పర్వతుండును, ప్రఘసుండును, ఖరుండును, (కోధవశుండును, (ప్రరుజాండును; అను 
రాక్షసులు+ఏవురు= అనే రక్కసులు అయిదుగురు; అనేక, రాక్షస, పిశాచ, సేనా, పరివృతులు+అయి= పెక్కు రక్కసులయొక్కయు 
భూతాలయొక్కయు సేనలతో కూడుకొనినవారై; పురంబు= నగరం; వెలువడి= బయటకువచ్చి; మాయ+కావించ= మాయను 
ప్రయోగించి; అదృశ్య+ఆకారులై= కనిపించని దేహాలు కలవారై; కపిసైన్యంబున్‌= వానరసేనను; నొప్పింపన్‌+తొడంగినన్‌= 
బాధింపపూనుకోగా; కని= చూచి. 


తాత్సర్యం: వానరవీరులు మరల విజృంభించి రక్కసులను చుట్టుముట్టారు. చుట్టుగోడను రక్షిస్తున్న రాక్షసవీరులు 
వానరసేనలను అడ్డగించి, వారిపై రాళ్లు రువ్వారు. బల్లేలు విసరారు. గం[డ్రగొడ్డళ్లు చిల్లకోలలు, కొరవులు, బాణాలు, 
Co = లా నలి టల ౧ 
ఈటెలు మున్నగు ఆయుధాలను ప్రయోగించారు. కాని, వానరులు లెక్కసేయక, తాము చెట్టు రాళ్లు రాక్షసులపై 
ప్రయోగించి, ప్రాకారం మీదికి (ప్రాకసాగారు. ఇరుపక్షాలకు జుట్టు జుట్టు పట్టుకొని యుద్దం చేసే అవకాశం 
ఏర్పడింది. అంతట రావణుడు- పర్వతుడు, (ప్రఘసుడు, ఖరుడు, (క్రోధవశుడు, ప్రరుజుడు అనే పేర్లు కల 
అయిదుగురు రాక్షసవీరులను పంపాడు. వారు లంకాపట్టణం బయటికి వచ్చి, పెక్కు రాక్షసులను భూతాలను 
తమతోపాటుగా యుద్దానికి పురికొల్సి, వానరులతో మాయాయుద్దానికి పూని వారిని బాధింపసాగారు. దానిని 
గమనించి. 


ఉ. దారుణవిక్రముండు రిపుదర్వవిభేది మహాస్త్రవేది మా 
యారణకోవిదుండు గడు నల్లి విభీషణు( డేంగుదెంచి య 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1151 


వ్వీరుల మాయయుం జలము వ్రేల్మిడిలో6 గుదియించి వీరకే 

ళరసికుండు వారి నవలీలమెయిం దునుమాడె నందటిన్‌. 71 
ప్రతిపదార్థం: దారుణ విక్రముండు= భయంకరమైన శౌర్యం కలవాడు; రిపు, దర్భవిభేది= శత్రువుల గర్వాన్ని అణచేవాడు; 
మహా+అగస్త, వేది= మం(త్రమహిమ కల గొప్ప ఆయుధాలను తెలిసిన వాడు; మాయా, రణ, కోవిదుండు= మాయాయుద్దంలో 
విశారదుడు; వీరకేళీ రసికుండు= పరాక్రమ మనే ఆటలో అభిరుచి కలవాడు అయిన విభీషణు(డు; కడున్‌= మిక్కిలి; అర్గి= 
కోపించి; ఏంగుదెంచి= వచ్చి, (యుద్ధభూమికి వచ్చి); ఆ+వీరుల, మాయయున్‌= ఆ వీరుల మాయ (లేనిదిఉన్నట్టు (భ్రాంతి 
గొలిపే మహిమ); చలము= మాత్సర్యం; |(వ్రేల్మిడిలోన్‌= క్షణమాత్రంలో; కుదియించి= అణచివేసి; వారిన్‌= వారిని (ఆ 
రాక్షసులను); అందణజన్‌= అంతమందిని; అవలీలమెయిన్‌= సులువుగా; తునుమాడెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: భీకరమైన పరాక్రమం కలవాడు, శత్రువుల గర్వాన్ని భేదించేవాడు, మంత్రమహిమ గల ఆయుధాలను 
ప్రయోగించటంలో నేర్పు కలవాడు, మాయాయుద్దం తెలిసినవాడు, ఆహవదోహలుడు అయిన విభీషణుడు కోపం 
వహించి ఆ రాక్షసవీరులను ఎదుర్కొని వారి మదాన్ని అణగించి, అంతమందినీ ఒక చిటికలో సంహరించాడు. 


విశేషం: రాక్షసులు మాయాయుద్దం చేయటంలో నేర్పరులు, వానరులు అట్టియుద్దం చేయటంలో నేర్పరులు కారుగదా. 
విభీషణుడు రాక్షసుడే కాబట్టి - అతడు రాక్షసులను మాయాయుద్దంలో గెలువగలిగాడు. 
క. ఆతని శరపాతంబుల । చేతం గడు నొచ్చి దైత్యసేన సగము ధా 

త్రీతలపతితం బయ్యె; వి । భీతి. బజచి పురము సొచ్చె. బెజసగము వెసన్‌. 72 
ప్రతిపదార్థం: ఆతని శరపాతంబుల చేతన్‌= ఆ విభీషణుడియొక్క బాణాలు పడటంచేత; కడున్‌= మిక్కుటంగా; నొచ్చి= 
బాధపొంది; దైత్యసేన= రక్కసులసైన్యం; సగము= అరం; ధాత్రీ తల పతితంబు+అయ్యెన్‌= నేలమీదకు ఒరిగిపోయింది; 
పెజసగము= మిగిలిన (సేన) అర్హం; విభీతిన్‌+పణుచి= మిక్కిలి భయంతో పారిపోయి, వెసన్‌= శీఘ్రంగా; పురము+చొచ్చెన్‌= 
నగరంలోకి చేరింది. 


తాత్సర్యం: విభీషణుడిబాణాలకు నొచ్చి, రాక్షససైన్యం సగభాగం నేలమీద ఒరిగిపోయింది. మిగిలిన సగం రాక్షస సైన్యం 
భయంతో రణరంగం వీడి పారిపోయి లంకానగరంలోకి పోయి దాగింది. 
కు అది యెల్ల విని దశానను(। డుదితక్రోధు( డయి మంత్రియుతముగ వెడలెన్‌ 

మదగజ ఘోటక సైనిక | పదభర భగ్వావనీ విభాగుం డగుచున్‌. 73 


ప్రతిపదార్థం: అది+ఎల్లన్‌= దానిని అంతా (సగంసేన రణరంగంలో కూలటం, పెరసగం పారిపోవటం); విని= ఆలకించి; 
దశ+ఆనను(డు= పది తలలు కలవాడు- రావణుడు; ఉదితక్రోధుండు+అయి= జనించిన కోపం కలవా డయి; మద, గజ, 
ఘోటక, సైనిక, పద, భర, భగ్న+అవనీ, విభాగుండు+అగుచున్‌= మదించిన ఏనుగులయొక్కయు, గుర్రాలయొక్కయు, 
భటులయొక్కయు, అడుగుల బరువుచేత (బ్రద్దలయిన భూ(ప్రదేశం కలవాడు అయి; మంత్రియుతముగన్‌= మం(త్రులతో 
కూడుకొని; వెడలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: రాక్షససేనలు చావగా మిగిలినవి రణరంగంనుండి పారిపోయిన విషయమంతా విని, రావణుడు 
మంత్రులతో కూడుకొని తనసేనల తాకిడికి, మదించిన ఏనుగుల గుర్రాల భటుల పాదాల బరువుకు భూమి 
(బ్రద్దలుకాగా రణరంగానికి బయలుదేరాడు. 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు వెడలి, యభేద్యం బగు నౌశనసవ్యూహంబు సంఘటించి వనచరబలంబుపయి నడచినం గని, 
రాఘవుండును బార్హస్పత్యవ్యూహంబు దీర్చి పేర్చి యెదురుకొనియె; నా సేనలు రెండు నకాండక్షుభిత 
సాగరయుగళంబు తెజంగు దోంప నొండొంటిం గవిసె; నప్పుడు రాముండు రావణుం దలపడియె, లక్ష్మణుం 
డింద్రజిత్తును, సుగ్రీవుండు విరూపాక్షుని(, దారుండు నిఖర్వటుం దాకి; రిట్లిరువాంగునకును దేవాసురులకుం 
బోలె నాభీలసమరం బయ్యె; నందు. 74 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వెడలి= బయలుదేరి; అభేద్యంబు+అగు= భేదించటానికి శక్యంగాని, బొశనసవ్యూహంబు= 
శుక్రుడికి సంబంధించిన మొగ్గరం; సంఘటించి= ఏర్పరచి; వనచరబలంబుపయిన్‌= కోతులమూకపయి; నడచినన్‌= దండెత్తగా; 
కని= ఆరసి; రాఘవుండును= శ్రీరాముడును; బార్హస్పత్య వ్యూహంబు= బృహస్పతికి సంబంధించిన మొగ్గరం; తీర్చి= 
సంఘటించి; పేర్చి= అతిశయించి; ఎదురుకొనియెన్‌= మార్కొన్నాడు; ఆ సేనలు రెండును= ఆ రెండు సైన్యాలున్నూ 
(రాక్షసవానరసేనలు); అకాండ, క్ల్షుభిత, సాగర, యుగళంబు, తెజంగు= అకాలంలో కలత చెందిన రెండు సము(ద్రాల రీతి; 
తో(పన్‌= స్ఫురించగా; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; కవిసెన్‌= ఎదుర్కొన్నాయి; అప్పుడు= ఆసమయంలో; రాముండు= 
శ్రీరాముడు; రావణున్‌= రావణుడిని; తలపడియెన్‌= ఎదుర్కొన్నాడు; లక్ష్మణుండు; ఇం[ద్రజిత్తును; సుగ్రీవుండు, విరూపాక్షునిన్‌= 
విరూపాక్షుడు అనే రాక్షసుడిని (రావణుడి మంత్రిని); తారుండు; నిఖర్వటున్‌= నిఖర్వటుడిని; తాకిరి= ఎదుర్కొన్నారు; ఇట్టు= 
ఈ రీతిగా; ఇరు వాంగునకును= రెండు పక్షాలకున్నూ; దేవ+అసురులకున్‌+పోలెన్‌= దేవతలకూ రాక్షసులకూ వలె; ఆభీల, 
సమరంబు+అయ్యెన్‌= భయంకరమైన యుద్దం జరిగింది; అందున్‌= (ఆ యుద్దంలో). 


తాత్సర్యం: ఈ రీతిగా బయలుదేరి రావణుడు శుక్రుడిచేత చెప్పబడిన మొగ్గరాన్ని ఏర్పరచి వానరసేనల పైకి 
దండెత్తాడు. శ్రీరాముడు ఆ రాక్షససేనలను ఎదుర్కొనటానికి అనువుగా బృహస్పతిచేత చెప్పబడిన మొగ్గరాన్ని 
ఏర్పరచి ఎదుర్కొన్నాడు. ఆ రెండుసైన్యాలున్నూ (రాక్షస వానరసేనలు) సమయంగాని సమయంలో కలతచెందిన 
రెండుసముద్రాలవలె తోచి ఒకదాని నొకటి డీకొన్నాయి. ఆ యుద్దంలో రాముడు రావణుడిని ఎదుర్కొన్నాడు. 
లక్ష్మణుడు ఇందద్రజిత్తును మార్కొన్నాడు. సుగ్రీవుడు విరూపాక్షుని, తారుడు నిఖర్వటుని ఎదుర్కొన్నారు. ఈ 
విధంగా రెండు పక్షాలకున్నూ వేల్పులకు రక్కసులకువలె భయంకరమైన యుద్దం జరిగింది. 


నిశేషం: (1) అలం: ఉపమ. రామరావణ సేనలయుద్దం దేవాసురసంగ్రామంతో పోల్చబడింది. (2) జొశనస వ్యూహము: 
ఉశనుడు= శుక్రుడు. శుక్రుడు రాక్షసుల కులగురువు. శుక్రాచార్యుడు రూపొందించిన యుద్దవ్యూహం. బార్హస్పత్యవ్యూహము 
- బృహస్పతికి సంబంధించినది. బృహస్పతి దేవతల కులగురువు. (3) సముద్రాలు ప్రళయకాలంలో క్షోభిస్తాయి. అకాలంలో 
చెలరేగిన సముద్రాలవలె రెండు సేనలు విజ్బంభించాయి. (4) ఇరుపక్షాలలోని వీరులు తమ తమ అంతస్తులకు తగిన 
ప్రతివీరులను ఎదుర్కొనటం సమస్కంధులయిన, వారిని మార్కొనటం గమనింపదగిన అంశం. (5) ఇంద్రజిత్తు: ఇంద్రుడిని 
జయించినవాడు కనుక అతడికి ఆ సార్థకనామం ఏర్పడింది. అతడు రావణుడి కొడుకు. 


క సౌమిత్రి నిశితవిశిఖ | స్టోమంబుల నసురపతిసుతుం బొదివిన సం 
గ్రామమునకు€ దొలంగక యత. । డామనుజోత్తముని ముంచె నాశుగవృష్టిన్‌. 75 


ప్రతిపదార్థం: సౌమిత్రి= సుమిత్రకొడుకు - లక్ష్మణుడు; నిశితవిశిఖ, స్తోమంబులన్‌= వాడి అయిన బాణాల సమూహంచేత; 
అసురపతిసుతున్‌= రాక్షసరాజుయొక్క కొడుకును ఇంద్రిత్తును; పొదివినన్‌= ఆ(క్రమించగా; అతండు= ఆ ఇంద్రజిత్తు; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1153 


సం[గ్రామమునకున్‌= యుద్దాన్ని; తొలంగక= వదలి వెళ్ళక; ఆ మనుజ+ఉత్తమునిన్‌= ఆ మనుష్యులలో ్రేష్టుడిని, లక్ష్మణుడిని; 
ఆశుగ వృష్టిన్‌= అమ్ములవానలో; ముంచెన్‌= ముంచాడు. 


తాత్సర్యం: లక్ష్మణుడు వాడిఅయిన బాణాలతో రావణుడికొడుకైన ఇం[ద్రజిత్తుని కప్పివేశాడు. ఇంద్రజిత్తు 
యుద్దంనుండి తొలగక, లక్ష్మణుడిని అమ్ములవానలో ముంచాడు. 


ఉత్సాహము 
అమరవైరివిభుండు దశరథాగ్రసుతుండు నేపునన్‌ 
సమరసత్తతాపకోప జాజ్వలచ్చరీరులై 
తుములబాణపటలవృష్టి. దొప్పదో6గి యిర్వురుం 
దమక మేది తమక తమక తనిసి రాహవంబునన్‌. 76 


ప్రతిపదార్థం: అమరవైరివిభుండు= వేల్పులకు శత్రువైన రాక్షసులకు రాజు- రావణుడు; దశరథ+అగ్ర, సుతుండున్‌= 
దశరథుడియొక్క పెద్దకొడుకు- రాముడున్ను; ఏపునన్‌= విజృంభణతో; సమర, సత్‌+(ప్రతాప, కోప, జాజ్వలత్‌+శరీరులు+ఐ= 
యుద్దంలో ఏర్పడే గొప్పపరాక్రమంవలన జనించే ఆ(గ్రహంచేత మండిపోయే దేహాలు కలవారై; తుముల బాణపటలవృష్టిన్‌= 
దట్టమైన అమ్ముల దొంతరల వానచేత; తొప్పదోంగి= (నిండిన దొన్నెలై) బాగా తడసిపోయి; ఇర్వురున్‌= ఇద్దరును (రామ 
రావణులు); తమకము+ఏది= వేగం తగ్గిపోయి; తమక తమక= తమకు తామే; ఆహవంబునన్‌= యుద్దంలో; తనిసిరి= 
తృప్తిపొందారు. 


తాత్పర్యం: వేల్పులకు శత్రువులైన రాక్షసులకు రాజు రావణుడున్నూ, దశరథుడి పెద్దకొడుకు శ్రీరాముడున్నూ 
యుద్దంలో ఏర్పడే పరాక్రమకోపంచేత మండేదేహాలు కలవారు జౌతూ దట్టమైన అమ్ములజడివానలో తడిసిపోయి, 
తమంతట తామే యుద్దంలో తృప్తిపొందారు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడండి. అరణ్య 6.318 విశేషాంశం. 

వ. తదనంతరంబ. 77 
తాత్సర్యం: అటు పిమ్మట. 

క. ఆ రావణుండు నిజదో | స్ఫారమునకు రాముబాహుసారం బతి దు 


ర్వారంబగు టేర్పడం గని | వీరారంభంబు కడంక విడిచి రయమునన్‌. 78 


ప్రతిపదార్థం: ఆ రావణుండు= ఆ రావణుడు; నిజదోః+సారమునకున్‌= తనయొక్క బాహుబలానికి; రాముబాహుసారంబు= 
శ్రీరాముడియొక్క భుజపరాక్రమం; అతిదుర్వారంబు+అగుట= మిక్కుటంగా వారించ శక్యం కానిది కావటం; ఏర్పడన్‌+కని= 
స్పష్టంగా గమనించి; వీర+ఆరంభంబు+కడంకన్‌= పరాక్రమంతో కూడిన ప్రయత్నం; విడిచి= వదలిపెట్టి; రయమునన్‌= 
వేగంగా. 


తాత్పర్యం: అటు పిమ్మట ఆ రావణుడు తన బాహుబలంతో శ్రీరాముడిపరాక్రమం ఆపటం మిక్కిలి కష్టమని 
స్పష్టంగా తెలిసికొని, శౌర్యంతో కూడిన కృషిని వదలిపెట్టి, వేగంగా. (మీది పద్యంతో అన్వయం) 


i164 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మగిడి నగరంబు సొచ్చిన । బెగడి నిశాచరబలంబు పెల్లగిలుటయున్‌ 
విగతభయుండు ప్రహస్తుండు । దగ గోల్తల సేసె నత్యుదగ్ర స్పురణన్‌. 79 


ప్రతిపదార్థం: మగిడి= వెనుదిరిగి; నగరంబు= పట్టణం (లంకాపురి); చొచ్చినన్‌= ప్రవేశించగా; నిశాచరబలంబు= రాక్షసులసేన; 
బెగడి= ధైర్యం కోలుపోయి భీతినిచెంది; పెల్లగిలుటయున్‌= ఉన్నచోటు వీడి పారిపోగా; విగతభయుండు= పోయిన భీతి 
కలవాడు, భయంలేని వీరుడు; ప్రహస్తుండు= ప్రహస్తుడు (అనేరాక్షసుడు); తగన్‌= సముచితంగా; అతి+ఉద(గ్ర, స్ఫురణన్‌= 
మిక్కిలి భయంకరమైన స్థితి తోచేటట్టుగా; కోల్తల+చేసెన్‌= యుద్దంలో శత్రువు నెదిరించే సన్నాహం చేశాడు. 


తాత్సర్యం: రావణుడు యుద్దంలో శ్రీరాముడి ధాటికి ఓర్వలేక, రణరంగం వీడి లంకానగరంలోకి మగిడి వెళ్ళాడు. 
రాక్షససేనలు భీతితో ఉన్నచోటు వదలి పారిపోసాగాయి. అయినను, భయం చెందక వీరుడైన ప్రహస్తుడు మిక్కుటమైన 
భయంకరత్వం వెల్లివిరిసేటట్టుగా, తగినరీతిని యుద్దంలో నిలిచి శత్రువును మార్కొనటానికి సన్నాహంచేశాడు. 


ఉ. ఆతనింగాంచి తద్దలము లన్నియు. గ్రమ్మజణ నాహవోత్సవ 
స్పీతములై కడంగుటయుం. బేర్షి విభిషణు6 డుగ్రవానర 
వ్రాతసమన్వితంబుగ నవారణ మార్మొనినన్‌ మహారణం 
బాతతమయ్యె సైన్యనివహంబులు రెంటికి నద్దుతంబుగన్‌. 80 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆతడిని (ఆ |ప్రహస్తుడిని); కాంచి= చూచి; తత్‌+బలములు+అన్నియున్‌= ఆ సేనలు అన్నియున్నూ; 
క్రమ్మజన్‌= మరల; ఆహవ+ఉత్సవ+స్పీతములు+ఐ= యుద్దం అనే పండుగలో అతిశయించినట్టివై; కడంగుటయున్‌= పూనిక 
వహించుటయు; పేర్చి= అతిశయించి; విభీషణు(డు; ఉగ్ర, వానర, వ్రాత, సమన్వితంబుగన్‌= భయంకరాలైన కోతులమూకలతో 
కూడిన వాడయి; అవారణ= అప్రతిహతంగా, అడ్డులేకుంగా; మార్కొనినన్‌= కవియగా; మహారణంబు= గొప్పయుద్దం; 
సైన్యనివహంబులు= సేనాసమూహాలు; రెంటికిన్‌= రెండుపక్షాలకు; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యకరంగా; ఆతతము+అయ్యెన్‌= 
పొడిగించబడింది. 


తాత్సర్యం: కోల్తల చేసిన ప్రహస్తుడిని కాంచి, ఆ రాక్షససేనలన్నీ తిరిగి యుద్దం చేయటానికి ఉత్సాహంతో 
ఉప(క్రమించాయి. అప్పుడు విభీషణుడు భయంకరమైన వానరసేనాసమూహాలను చేర్చుకొని ఆ రాక్షససేనలను 
అప్రతిహతంగా ఎదుర్కొన్నాడు. విభీషణ నాయకత్వంలో ఉన్న వానరసేనలకును ప్రహస్తుడినాయకత్వంలో ఉన్న 
రాక్షససేనలకును అద్భుతమైనపోరాటం చాలసేపు జరిగింది. 


విశేషం: (1) రావణుడు రణరంగంనుండి నిష్క్రమించాడు. శ్రీరాము డిక ఏమి చేస్తూ ఉన్నాడు? అనే ప్రశ్న ఉదయించ 
వచ్చును. యుద్దం చేసే వీరులు సమస్కంధులతోనే తలపడటం పరిపాటి. రావణుడు అలసి సొలసి యుద్దం వీడవలసి 
వచ్చింది. శ్రీరాముడుకూడా అలసట చెంది ఉన్నాడు కదా. ఇక ప్రహస్తుడు కోల్తలసేయగా అతడిని ఎదుర్కొనటం విభీషణుడు 
తన కర్తవ్యంగా భావించి అతడితో మార్కొన్నాడు. 


వ. అంత. 81 


తాత్సర్యం: పిమ్మట. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1155 


ప్రహస్త ధూ[మాక్షుల యుద్దము (సం. 3-270-1) 


మ. _ కృతహస్తుండు ప్రహస్తు. డాహవకళాకేళీవిదగ్భుండు ద 

ర్పితు(డై తా విభీషణుం గడ(కమై బెంపారి వారిద్దటున్‌ 

శితశల్యోగ్రమయూరపత్రవి శిఖ శ్రేణీశతచ్చన్నులై 

ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్చన్న శ్రైలాకృతిన్‌. 82 
ప్రతిపదార్థం: కృతహస్తుండు= చేయి తిరిగినవాడు; ప్రహస్తుడు; ఆహవ, కళా, కేళీ, విదగ్దుండు= యుద్ద విద్యాక్రీడలో నేర్పరి; 
దర్పితుండు+ఐ= గర్వం చెందినవాడై; విభీషణున్‌= విభీషణుడిని; తాశెన్‌= మార్కొన్నాడు; కడంకమైన్‌= పూనికతో; పెంపు+ఆరి= 
అతిశయం నిండి; వారు+ఇద్దణున్‌= వారు ఇరువురునూ, (ప్రహస్తుడును విభీషణుడును; శిత, శల్య+ఉ(గ్ర, మయూర, పత్ర, 
విళిఖ, శ్రేణీ, శత+ఛన్నులు+ఐ= వాడి అయిన ఎముకలవలె భయంకరాలై, నెమలి ఈకలతో పొదుగబడిన అమ్ముల వరుసలు 
వందలచే కప్పబడిన వారయి; చిత్ర, వారిధరపంక్తి+ఛన్న, శైల+ఆకృతిన్‌= పెక్కు రంగులు గల మబ్బులవరుసలతో కప్పబడిన 
కొండలరూపంలో; ధృతిన్‌= ధైర్యంతో; ఒప్పారిరి= శోభిల్లారు. 


తాత్సర్యం: యుద్దంచేయటం ఒక కళ. ఒక ఆట. ఆ కళాకేళిలో నేర్పు కలవాడు ఆరితేరినవాడు అయిన 
ప్రహస్తుడు పూనికతో విభీషణుడిని ఎదుర్కొన్నాడు. విభీషణుడూ ప్రహస్తుడూ ఒకరి నొకరు మించి మార్కొనుచూ 
వాడి అయిన ఎముకలవలె భయంకరాలై, నెమలి ఈకలతో పొదుగబడిన బాణాల పరంపరలచేత కప్పబడుతున్నవారై 
యుద్దంచేశారు. ఆ యుద్దంలో వారు ఇరువురూ ధైర్యంతో నిలిచి పోరాడుతూ రంగురంగుల మబ్బులచేత 
ఆవరించబడిన కొండలవలె భాసించారు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. కదిసి ప్రహస్తుం డార్డి పరిఘంబు రయంబున నెత్తి భీకరో 
న్మద కరిహస్త తాడనము మాడ్కి దలిర్చ(గ వ్రేసె నీసుమై 
నదయత రావణానుజుని నాత(డు వ్రేటున కించుకంతయుం 


గదలక హేమకూటగిరికైవడి నిల్చి యుదీర్ణకోపు(డై. 83 


(ప్రతిపదార్థం: కదిసి= కలియబడి; (ప్రహస్తుడు; ఆర్భి= పెనుకేక పెట్టి (సింహనాదం చేసి); పరిఘంబు= ఇనుపకట్ల 
గుదియను; రయంబునన్‌= వేగంగా; ఎత్తి= పైకెత్తి పట్టుకొని; భీకర+ఉత్‌+మద, కరి, హస్త, తాడనము, మాడ్కిన్‌= భయంకర 
మైన ఏనుగు తొండంతో కొట్టేటట్టుగా; తలిర్పంగన్‌= శోభిల్లగా; ఈసుమైన్‌= ఈర్ష్యతో; అదయతన్‌= నిష్టురంగా; రావణ+ 
అనుజునిన్‌= రావణుడితమ్ముడైన విభీషణుడిని; (బ్రేసెన్‌= కొట్టాడు; ఆతండు= అతడు (విభీషణుడు); ద్రేటునకున్‌= దెబ్బకు; 
ఇంచుక+అంతయున్‌= ఏమాత్రమున్నూ; కదలక= చలించక; హేమకూటగిరి కైవడిన్‌= హేమకూట పర్వతంవలె; ఉదీర్ల 
కోపుండు+ఐ= గొప్పదైన (క్రోధంకలవాడై; నిల్చి= నిలబడి. 


తాత్సర్యం: కలబడి ప్రహస్తుడు సింహనాదం చేసి ఇనుపకట్టగుదియను వేగంగా పైకెత్తి ఏనుగు తొండంతో 
కొట్టినట్టుగా ఈర్ష్యతో నిష్టురంగా విభీషణుడిపై విసరికొట్టాడు. విభీషణుడు ఆ దెబ్బకు ఎంతమాత్రమూ జంకక 
హేమకూటపర్వతంవలె ధైర్యంతో కదలక నిలబడి, గొప్పక్రోధం కలవాడై. 


fice శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో 
ట్దిత కీలాసద్భశంబునై మెఅయు శక్తిం బూని మంత్రించి యు 
ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్రూరసంపాత పా 
టితవక్షుం డయి కూలె వా(డు శతకోటిచ్చిన్నశైలాకృతిన్‌. 84 


ప్రతిపదార్థం: శత, ఘంటా, పరిభూషితంబును= నూరుగంటలచేత అలంకరించబడి నట్టిదియున్నూ; జగత్‌+సంహార+ 
ఘోర+అనల+ఉత్డిత, కీలా, సదృశంబున్‌+ఐ= లోకాన్నంతటిని సంహరించే భయంకరమైన అగ్నియొక్క పైకిలేచిన జ్యాలలతో 
సమానమై; మెణుయు= వెలుగొందే; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; పూన్చి= సంధించి; మంత్రించి= మం(త్రం జపించి; 
ఉద్దతతేజుండు= గర్వంతో కూడిన వర్చస్సు కలవాడు- విభీషణుడు; (ప్రహస్తున్‌= ప్రహస్తుడిని; వైచినన్‌= కొట్టగా; వెసన్‌= 
శీఘ్రంగా; తద్‌+క్రూర, సంపాత, పాటిత, వక్షుండు+అయి= ఆ నిష్టురమైన తాకిడిచేత (బ్రద్దలుకొట్టబడిన రొమ్ము కలవాడుఅయి; 
శతకోటి+ఛిన్న, శైల+ఆకృతిన్‌= వజ్రాయుధంచేత ముక్కలు చేయబడిన కొండవలె; వాండు= ప్రహస్తుడు; కూలెన్‌= నేలపై 


« 


పడ్తాదు, 
యి 


తాత్పర్యం: విభీషణుడు నూరు చిరుగంటలతో అలంకరించబడినదిన్నీ, ప్రళయకాలంలో జగత్తును సంహరించే 
భయంకరమైన అగ్నిజ్వాలలతో సదృశమై వెలుగొందేదిన్నీ అయిన- శక్తి అనే ఆయుధాన్ని మంత్రాలు జపించి 
ప్రహస్తునిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు రొమ్ము (బ్రద్దలు కాగా (ప్రహస్తుడు, వజ్రాయుధంచేత ముక్కలు చేయబడిన 
కొండవలె నేలపై ఒరిగాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు ప్రహస్తుండు వడినం దత్సైన్యంబులు విముఖంబు లగుటయు, ధూమ్రాక్షుండు రోషతామ్రాక్షుం డగుచు 
నతినిబిడబలాహకానీకభీకరంబై కాటుకొనుచున్న నిశాచరచక్రంబుతో నురలం బటితెంచినం జలించి 
బలీముఖబలంబులు దుర్భలంబులై తొలంగినం జూచి యాంజనేయుం డజయ్యుండై నిల్చినం బెల్బన 
యెప్పటియట్ల యూధపతులుం గూడుకొని; రప్పుడు. 85 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ప్రహస్తుండు; పడినన్‌= కూలిపోగా (చనిపోగా); తద్‌+సైన్యంబులు= అతడిసేనలు; 
విముఖంబులు+అగుటయున్‌= వెనుదిరిగి పారిపోవటమున్నూ; ధూ(మ్రాక్షుండు; రోష తామ+అక్షుండు+అగుచున్‌= కోపంచేత 
ఎర్ర నయిన కనులు కలవాడు జౌతూ; అతి, నిబిడ, బలాహక+అనీక, భీకరంబు+ఐ= మిక్కిలి దట్టమైన మబ్బుల 
సమూహంవలె భయంకరమై; కాజుకొనుచున్న= దట్టంగా మూగికొనిన; నిశాచరచ(క్రంబుతోన్‌= రాక్షసులదండుతో; ఉరలన్‌= 
అతిశయించిన వేగంతో; పజతెంచినన్‌= రాగా; చలించి= చెదరి; బలీముఖబలంబులు= వానరసేనలు; దుర్చలంబులు+ఐ= 
శక్తిని కోలుపోయినట్టివై; తొలంగినన్‌= తప్పుకొనగా; చూచి= గమనించి; ఆంజనేయుండు= హనుమంతుడు; అజయ్యుండు+ఐ= 
గెలువశక్యంకానివాడై; నిల్చినన్‌= నిలబడగా; పెల్చన= ఆటోపంతో; ఎప్పటి+అట్ల= యథాప్రకారం; యూధపతులున్‌= 
సేనాపతులును; కూడుకొనిరి= కలిసిరి; ఆప్పుడు= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఈ విధంగా వీరుడైన ప్రహస్తుండు మరణించటంచేత ఆతడి సైన్యాలు వెనుదిరిగి పారిపోయాయి; 
అందుచేత ధూమ్రాక్షుడు కోపంతో జేవురించిన కన్నులు కలవాడు జొతూ, దట్టమైనమబ్బుల సమూహాలవలె 
భయంకరంగా గుమిగూడుకొన్న రాక్షసులదండుతో పైకొన వచ్చాడు. అప్పుడు వానరసేనలు చలించి బలాన్ని 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1157 


కోలుపోయి తారాడటం చూచి హనుమంతుడు గెలువశక్యం కాని పరా(క్రమంతో ముందుకు వచ్చాడు. అంతట 
ఆటోపంతో యథాప్రకారం వానర సేనాపతులును కలుసుకొన్నారు. ఆ సమయంలో. 


సీ, అనిలతనూజ ధూమ్రాక్ష రక్షిత సైన్య । యుగ్మంబునకు నయ్యె నుగ్రసమర; 
మందు నిష్టురచరణాఘాతముల డొల్లు । నరదంబులును, శిలాహతుల( దూలి 
యొఅలు నేనుంగులు, నుత్తాలతరుహతి( । ద్రెళ్లు ఘోటకములు, దీవ్రనఖర 
దంతక్షతంబుల దళితాంగులై నేల । బడి తన్నికొను వీరభటులు నగుచు 


ఆ. నధిక శౌర్యసారులగు కపివీరుల । చేత నొచ్చి దైత్యసేన భీతి 
బటిచె గొంత, బెండువడి యుండె. గొంత, ధూ । మ్రాక్షువెనుక కొదిగె నంత గొంత. 86 


ప్రతిపదార్థం: అనిలతనూజ, ధూమ్రక్ష, రక్షిత, సైన్య, యుగ్మంబునకున్‌= వాయునందనుడు అయిన హనుమంతుడిచేతను, 
ధూ[మ్రాక్షుడిచేతను కాపాడబడే సేనలు రెండింటికిని; ఉ(గ్రసమరము= ఘోరయుద్దం; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ 
యుద్దంలో; నిష్ణుర, చరణ+ఆఘాతములన్‌= కఠినమైన కాళ్ల దెబ్బలచేత; డొల్టు= నేలమీద పొరలే; అరదంబులును= 
తేరులును; శిలా+ఆహతులన్‌= రాళ్లదెబ్బలచేత; తూలి= తూలిపోయి; ఒజలు= ధ్వనిచేస్తూ పడిపోయే; ఏనుంగులున్‌= 
ఏనుగులును; ఉత్తాలతరుహతిన్‌= పొడుగుపాటి చెట్లదెబ్బలచేత; త్రెళ్లు= చనిపోయే; ఘోటకములున్‌= గుర్రాలు; తీవ్ర, నఖర, 
దంత, క్షతంబులన్‌= వాడియెన గోళ్లయొక్క పళ్లయొక్క కాట్లచేత; దళిత+అంగులు+ఐ= ఛేదించబడిన శరీరాలు కలవారై; 
నేలన్‌+పడి= భూమిమీదకు వ్రాలి; తన్నికొను= కంపించే; వీరభటులున్‌= పరా(క్రమంగల యోధులను; అగుచున్‌= అగుచు; 
అధిక, శౌర్యసారులు+అగు= మిక్కుటమైన పరాక్రమంయొక్క నిగ్గు గల; కపివీరులచేతన్‌= వానరయోధులచేత; నొచ్చి= 
బాధించబడి; దైత్యసేన= రాక్షసులసైన్యం; కొంత= కొంతభాగం; భీతిన్‌= భయంతో; పజచెన్‌= పారిపోయింది; కొంత= సేనలో 
కొంతభాగం; బెండు+పడి+ఉండెన్‌= నీరుగారిపోయి బలహీనమయింది; కొంత= సేనలో కొంతభాగం; ధూ(మ్రాక్షు వెనుకకున్‌= 
ధూ[మ్రాక్షుడి వెనుకకు; ఒదిగాన్‌= కుంచించుకుపోయి నక్కింది. 


తాత్సర్యం: వాయునందనుడైన హనుమంతుడిసేనకున్నూ ధూవ్రూక్టుడి సైన్యానికిన్నీ ఘోరమైనసం(గ్రామం జరిగింది. 
ఆ యుద్దంలో వానరసేనదే పైచేయి అయింది. కోతిమూకలధాటికి రాక్షససేన తాళలేకపోయింది. వానరవీరుల 
బలమైన పాదాల దెబ్బలకు రాక్షసులసైన్యంలో రథాలు దొర్జాయి. రాళ్ల దెబ్బలకు ఏనుగులు బాధభరించలేక 
ఘీంకృతులతో నేలకు ఒరిగిపడ్డాయి. పొడుగాటి చెట్ల దెబ్బల చేత గుర్రాలు చచ్చాయి. వాడియెన గోళ్లతో రక్కి 
దంతాలతో కొరికి వానరులు రాక్షసులను బాధించగా వారు తన్నుకొంటూ భూమిపై బడి దొరలి మరణించారు. 
రాక్షససేనలో కొంతభాగం పారిపోయింది. కొంతభాగం సత్తువలేక నీరసించిపోయింది. కొంతభాగం భీతితో 
సేనాపతిఅయిన ధూ[మ్రాక్షుడి మరుగుచేరి నక్కిఉండింది. 
మప స్రద్దర 

కని ధూమ్రాక్షుండు విశ్వ । గ్రసన రయలసత్కాల మేఘంబ పోలెన్‌ 

ఘన గర్జాఘోష మొప్పం । గడంగి శరశతాకల్పితాసారదుర్ద 

రన వీరారంభు(డైనన్‌ | సకల హరిచమూసంఘమున్‌ విహ్వలంబై 

చనెం దూలెం గూలె లావుం । జలమును జెదరన్‌ సంగడిన్‌ విచ్చె నొచ్చెన్‌. 87 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కని= చూచి (రాక్షససేన దైన్యాన్ని గమనించి); ధూమ్రక్షుండు; విశ్వగ్రసన రయలసత్‌+కాల, మేఘంబు+అ, 
పోలెన్‌= జగత్తును సంహరించే వేగంతో వెలుగొందే నల్లని మబ్బేయిది అనునట్టుగా; ఘనగర్జాఘోషము+ఒప్పన్‌= మేఘం చేసే 
గంభీరనాదం శోభిల్లగా; కడ(గి= పూని; శర, శత+ఆకల్పిత+ఆసార, దుర్దర్శన, వీర+ఆరంభుండు+ఐనన్‌= వందలకొలది 
బాణాలచేత ఏర్పరచబడిన జడివానచేత చూడశక్యంకాని పరాక్రమంయొక్క ప్రయత్నం కలవాడు కావటంచేత; సకల, హరి, 
చమూ, సంఘమున్‌= సమస్తమైన వానరసేనాసమూహం; విహ్యలంబు+ఐ= దైన్యం చెందినట్టిది అయి; చనెన్‌= పారిపోయింది; 
తూలెన్‌= నేలవాలింది; కూలెన్‌= మరణించింది; లావున్‌= బలం; చలమును= మాత్సర్యమూ; చెదరన్‌= విడిపోగా, సంగడిన్‌విచ్చెన్‌= 
నెయ్యంవీడింది; నొచ్చెన్‌= బాధపడింది. 


తాత్సర్యం: రాక్షససేనలు దైన్యంచెందటం గమనించి ధూమ్రాక్షుడు ప్రళయకాలంలోని నల్లని మేఘంవలె గర్జిస్తూ 
వేలకొలది బాణాలు ప్రయోగించి తేరిచూడరాని పరాక్రమం ప్రదర్శించటంచేత వానర సైన్యాలు దీనావస్థకు లోనయి 
నేలకూలాయి. మాత్సర్యం వీడి పారిపోయాయి. తోడివారి నెయ్యాన్ని వీడి చెదరిపోయాయి. నొచ్చాయి. 


విశేషం: (1) ఇది మహా(స్రగ్టరావృత్తం. నాలుగుపాదాలతో ప్రతిపాదంలో - స,త,త,న,స,ర,ర,గ, గణాలు : ప్రాసనియతి ఉన్నది. 
19,16 అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాసయతి చెల్లదు. (2) అలం : ఉపమ. 


తే. అతనియుద్దతి సై_పక యనిలసూను. । డనిలవేగు(డై పఅతెంచి యార్షి తాంకె6 
బ్రధన మయ్యిద్దటికు నుగ్రభంగి నమర । పతికి. బ్రహ్లోదునకు( బోలె. బ్రకట మయ్యె, 88 


ప్రతిపదార్థం: అతని+ఉద్ధతిన్‌= అతడి విజృంభణం (ధూ(మ్రాక్షుడియొక్క అతిశయం); సైంపక= సహించలేక; అనిల 
సూను(డు= వాయుపుతుండు- హనుమంతుడు; అనిలవేగుండు+ఐ= గాలివంటి శీఘ్రగమనం కలవాడై; పణతెంచి= అరుగుదెంచి; 
ఆర్భి= (సింహనాదంచేసి) పెనుకేక పెట్టి; తాశెన్‌= కవిశాడు; ఆ+ఇద్దణకును= ఆ ఇరువురికిని; అమరపతికిన్‌= దేవేంద్రుడికిని; 
(ప్రహ్లాదునకున్‌+పోలెన్‌= ప్రహ్లాదుడికిని వలె; ప్రధనము= యుద్దం; ఉ(గ్రభంగిన్‌= భయంకరమైన రీతిగా; ప్రకటము+అయ్యెన్‌= 
ప్రసిద్దమయింది. (కన్పించింది). 


తాత్పర్యం: ధూ[మ్రాక్షుడి విజృంభణాన్ని సైరించలేక, వాయుసుతు డైన హనుమంతుడు వాయువేగంతో వచ్చి 
అక్కడ (వాలాడు. సింహనాదం చేసి పయి కురికిన ఆంజనేయుడికిన్నీ, ధూ(మ్రాక్షుడికిన్నీ అలనాడు ప్రహ్లాదుడికీ, 
దేవేంద్రుడికీ జరిగినట్టుగా ఘోరయుద్దం జరిగింది. 


విశేషం: (1) (ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడికొడుకు. అతడు దేవేంద్రుడిని యుద్దంలో ఓడించాడు. 
(2) అలం: ఉపమ. 


క. పరిఘంబులు గదలును బి । క్కరుదుగ రక్కసుండు వైచె నమ్మారుతిపై 
నురుగండశైలములు ఘన । తరువులు హరివరుండు గురిసె దానవుమీ(దన్‌. 89 


ప్రతిపదార్థం: రక్కసు(డు= రాక్షసుడు, ధూమ్రాక్షుడు; ఆ+మారుతిపైన్‌= ఆ హనుమంతుడిపై; పరిఘుంబులు= 
ఇనుపకట్టగుదియలు; గదలును= గుదియలును; పెక్కు= అనేకాలు; అరుదుగన్‌= ఆశ్చర్యకరంగా; వైచెన్‌= విసరాడు; 
హరివరు(డు= వానరశ్రేష్ణుడు- హనుమంతుడు; ఉరుగండశాలములు= గొప్పరాళ్లు గల పర్వతాలు; ఘనతరువులు= గొప్పవృక్షాలు; 
దానవుమీ(దన్‌= రాక్షసుడిపై, ధూ[మ్రాక్షుడిపై; కురిసెన్‌= వర్షించాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1159 


తాత్సర్యం: ఇనుపకట్టగుదియలు, గుదియలు పెక్కులు అచ్చెరువు గొలిపేటట్లుగా రాక్షసుడైన ధూమ్రాక్షుడు 
వాయునందను డైన హనుమంతుడిపై విసిరాడు. వానరశ్రేష్టు డైన ఆంజనేయుడు రాక్షసుడైన ధూమూక్షుడి పై 
పెనుకొండలు, పెద్దపెద్దచెట్లను విసరాడు. ఈ విధంగా హనుమంతుడికి ధూవ్రూక్షుడికి మధ్య ద్వంద్వయుద్దం 
కొంతసేపు జరిగింది. 


విశేషం: రాక్షసుల ఆయుధాలు వానరుల పరికరాలకంటె నాగరకాలు. 
ఉ. ఇబ్బంగిం బెనంకువ సెల్లుచుండ. గొండొక సేపునకు. 90 
తాత్సర్యం: ఈ రీతిగా యుద్దం సాగుతూ ఉండగా కొంతసేపటికి. 


స్రగర. 

లంకాలుంటాకు( డుద్య । ల్లఘుతరగమనోల్లాసియై డాసి వీ(కం 

బొంకం బేపారం జంచ । ద్దుజరచిత మహాభూరుహం బెత్తి వైచెం 

గింకన్‌ ధూమ్రాక్షు; వాండుం । గెడసెను వదనోద్గీర్ణకీలాలధారా 

పంకప్రాగ్థాగమగ్నా । పఘనవిఘటితప్రాణుందై యాహవోర్విన్‌. 91 
ప్రతిపదార్థం: లంకాలుంటాకుండు= లంకను దోచుకొనేవాడు - హనుమంతుడు; ఉద్యత్‌+లఘుతర, గమన+జఉల్లాసి+ఐ= 
శోభిల్లుతున్న లగువైన నడకలో వేడుక కలవాడై; డాసి= సమీపించి; వీంకన్‌= ఉత్సాహంతో; పొంకంబు+ఏపు+ఆరన్‌= 
నిండుతనం అతిశయించగా; చంచత్‌+భుజ, రచిత, మహా, భూరుహంబు= చలిస్తున్న భుజాలందు పెట్టబడిన గొప్పమ్రాను; 
కింకన్‌= కోపంచొప్పున; ధూమ్రాన్షున్‌= ధూ(మ్రాక్షుడి పైని; ఎత్తి వైచెన్‌= పైకెత్తి విసరాడు; వాడున్‌= అతడును - ఆ ధూ(మ్రాక్షుడున్నూ; 
వదన+జఉద్లీర్ల, కీలాల, ధారా, పంక, (ప్రాక్‌+భాగ, మగ్న+అపఘన, విఘటితప్రాణుండు+ఐ= మొగంనుండి ఉవ్వెత్తుగా (స్రవించిన 
నెత్తురుధారలచేత ఏర్పడిన బురదలో మునుముందు మునిగిన శరీరం నుండి పోయినఅసువులు కలవాడై; ఆహవ+జిర్విన్‌= 
యుద్దభూమిలో; కెడసెను= మరణించాడు. 


తాత్పర్యం: లంకను విధ్వంసం చేసిన హనుమంతుడు లాఘవమైన గమనంతో ధూ[మ్రాక్షుడిని సమీపించి 
తనవిశాలభుజస్కంధాలపై మోసికొని వచ్చిన పెద్దవృక్షాన్ని గురి చూచి నిండారినఉత్సాహంతో అతడిమీదకి విసరి 
వేశాడు. ఆ దెబ్బకు ఆ ధూమ్రాక్షుడు తట్టుకొనలేక మొగంనుండి నెత్తురు కారుతుండగా ఆ నెత్తుటి బురదలో 
ముందరి భాగం మునిగిపోయిన శరీరంనుండి ప్రాణాలు కోలుపోయి యుద్ధభూమి పై కూలాడు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడండి. ఆరణ్య. 7.16 విశేషాంశం. 


వ. ఇత్తెటింగున ధూమ్రాక్షుండు తెగిన గపిసైనికు లార్భ్హి హనుమంతుని ననేకభంగులం బ్రస్తుతించుచు 
రజనిచరులం గనుకనిం దోలినం దూలి యందటుం బజచి పురంబు సొచ్చిదనుజేంద్రునకుం 
బ్రహస్తధూమ్రక్షుల మరణప్రకారంబు లెటింగించిన(, బ్రకటబాష్పనిశ్వాసవివర్ణవదనుం డగుచు. 


బంక్తివదనుండు. 92 


న. శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇత్తెజంగునన్‌= ఈ రీతిగా; ధూమ్రాక్షుండు; తెగినన్‌= మరణించగా; కపిసైనికులు= వానరభటులు; ఆర్బి= 
సింహనాదం చేసి (పెనుకేక వేసి); హనుమంతునిన్‌= ఆంజనేయుడిని; అనేకభంగులన్‌= అనేకరీతుల; (ప్రస్తుతించుచున్‌= 
పొగడుతూ; రజనిచరులన్‌= రాక్షసులను; కనుకనిన్‌= సంభ్రమంతో; తోలినన్‌= చెదరగొట్టగా; తూలి= వంగపడి; అందణున్‌= 
అందరును; పజచి= పారిపోయి; పురంబు+చొచ్చి= (యుద్దభూమిని వదలి) (లంకా) నగరం (ప్రవేశించి; దనుజ+ఇంద్రునకున్‌= 
రాక్షసరాజుకు- రావణుడికి; ప్రహస్త, ధూమ్రాక్షుల మరణ (ప్రకారంబులు= (ప్రహస్త ధూమ్రాక్షుల చావునుగూర్చిన విధానాలను; 
ఎజింగించినన్‌= తెలుపగా; (ప్రకట, బాష్ప, నిశ్వాస, వివర్ల, వదనుండు+అగుచున్‌= వెల్లడి అయిన కన్నీరు నిట్టూరుపులతో 
పాలిపోయిన మొగం కలవాడు జొతూ; పంక్తివదనుండు= పదితలలు కల రావణుడు. 


తాత్సర్యం: ఈ రీతిగా ధూమ్రాక్షుడు మరణించగా, వానరవీరులు సింహనాదాలు చేసి ఆంజనేయుడిని బహురీతుల 
పొగడి రాక్షసులను తోలారు. అంతట ఆ రాక్షసులు అందరు యుద్దభూమిని వదలి, లంకాపురంలోకి వెళ్లి 
ప్రహస్తుడు ధూమ్రాక్షుడు మరణించిన వృత్తాంతాల నెరిగించారు. అప్పుడు రావణుడు కన్నీరు కారుస్తూ 
వేడినిట్టూరుపులు వదలాడు. 


క “కలవా రెల్లను మడిసిరి; । కలిగియు లేండయ్యెం గుంభకర్ణుండు; వీనిం 
దెలుపుదునొ? యేను గొడుకుం । జల మెడపక రిపులతోడ సరి బెనగుదుమో?” 93 


ప్రతిపదార్థం: కలవారు+ఎల్లన్‌= ఉన్నవారు అందరున్నూ; మడిసిరి= మరణించారు; కుంభకర్ణుడు; కలిగియున్‌= ఉండికూడా; 
లేడు+అయ్యెన్‌= లేనట్టివాడే అయినాడు; ఏనున్‌= నేనును; కొడుకున్‌= తనయుడును- ఇం॥ద్రజిత్తును; చలము+ఎడపక= 
మాత్సర్యాన్ని వీడక; రిపులతోడన్‌= శత్రువులతోడ; సరిన్‌+పెనగుదుమో?= సమానంగా యుద్దం చేసేమా? వీనిన్‌= కుంభకర్ణుడిని; 
తెలుపుదునా?= మేలుకొలిపేదా? 


తాత్పర్యం: 'ఉన్నవారందరు మరణించారు; కుంభకర్ణుడు ఉండికూడ లేనట్టివాడే అయ్యాడు. వీడిని ఇప్పుడు 
మేలుకొలిపేదా? లేదా - నేనూ నా సుతుడైన ఇంద్రజిత్తున్నూ కలిసి శత్రువులను ఎదిరించి పోరాడుదుమా?' 


వ. అని వితర్మించి యప్పటికి( గుంభకర్ణప్రబోధంబు గార్యంబుగా నిశ్చయించి, తదీయశయ్యాగ్భృహంబునకుం 
ణా లె 


జని వానిం దెలుపం బరిజనంబులం బనిచిన. 94 


ప్రతిపదార్థం: అని, వితర్కిరించి= అని తర్జనభర్జనలు చేసి యోచించి; అప్పటికిన్‌= ఆ సమయానికి; కుంభకర్ణ, ప్రబోధంబు= 
కుంభకర్ణుడిని మేలుకొల్పటం; కార్యంబుగాన్‌= కర్తవ్యంగా; నిశ్చయించి= నిర్ణయించి; తదీయశయ్యాగృహంబునకున్‌+చని= 
ఆతడియొక్క (కుంభకర్ణుడియొక్క) పడకటింటికి వెళ్లి; వానిన్‌+తెలుపన్‌= అతడిని మేలుకొలుపటానికై; పరిజనంబులన్‌= 
సేవకులను; పనిచినన్‌= నియోగించగా. 


తాత్సర్యం: అని రావణుడు యోచించి, ఇక ఆ సమయానికి కుంభకర్ణుడిని మేలుకొల్పటమే కర్తవ్యమని నిశ్చయించి, 
కుంభకర్ణుడిపడకటింటికి వెళ్లి ఆతడిని మేలుకొల్పటానికై సేవకులను నియోగించాడు. 


ప్రీ భేరీమృదంగగంభీరనాదంబులు( । గాహళఘంటికాకలకలములు, 
దారుణసింహనాదంబులు నొనరింప( । గడు బెద్దవడికి నంగము గదల్లి 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1161 


యొదింగిలి కను విచ్చి హూ యని బిట్టావు । లించి కొండొక దేటి లేచి నీల్లి 
కలయ. జూచుటయును గట్టెదురున యున్న | యన్న నవ్వుచు దన యనుగుదమ్ము( 


ఆ. జూచి యనియె “నిట్టి చోద్యంపునిద్రలు. । గలవె? యేరికిని జగంబులోన? 
నెవ్వ రేమి యైరొ యెజుంగవు, ధన్యు(డ; । వీవు మనకు నైన యెడరు వినవె? 95 


ప్రతిపదార్థం: భేరీ, మృదంగ, గంభీర, నాదంబులు= దుందుభులు, మద్దెలలనుండి వెలువడే గంభీరమైన ధ్వనులు; కాహళ, 
ఘంటికా కలకలములు= బూరాలనుండి చిరుగంటలనుండి వెలువడే కలకలరావాలు; దారుణ సింహనాదంబులు= భయంకరాలైన 
సింహ గర్జనలను పోలిన ధ్వనులు; ఒనరింపన్‌= చేయగా; కడున్‌= మిక్కిలి; పెద్దవడికిన్‌= చాలసేపటికి; అంగము= శరీరం; 
కదల్ఫీ= చలింపజేసి; ఒదింగిలి= ప్రక్కకు కొంచెం తిరిగి; కనువిచ్చి= కనులు తెజచి; హూ+లఅని; బిట్టు+ఆవులించి= 
పెద్దపెట్టున ఆవులించి; కొండొక+తేజీ= కొంత తెలివి తెచ్చుకొని; లేచి= మేలుకొని; నీల్గి=ఒడలు విరుచుకొని; కలయన్‌+ 
చూచుటయును= చుట్టుపట్ల చూడగా; కడు+ఎదురున= ఎట్టయెదుట; ఉన్న= ఉన్నటువంటి; అన్న= అ(గ్రజుడు రావణుడు; 
నవ్వుచున్‌=హసిస్తూ; తన+అనుంగు+తమ్మున్‌= తన ప్రియమైన అనుజుడిని; చూచి; అనియెన్‌; ఇట్టి= ఈ విధమైన; 
చోద్యంపు నిద్రలు= అచ్చెరువు కలిగించే నిద్దురలు; ఏరికిని= ఎవరికైనను; జగంబులోనన్‌= లోకంలో; కలవె= ఉన్నాయా; 
ఎవ్వరు= ఎవరు; ఏమి+ఐరొ= ఏమయిపోయారో; ఎబుగవు= తెలియజాలవు; ధన్యుండవు= చరితార్జుడవు; ఈవు= నీవు; 
మనకున్‌+ఐన= మనకు దాపురించిన; ఎడరు= ఆపద; వినవె= ఆలకించవా? 


తాత్సర్యం: కుంభకర్ణుడు గాఢనిద్రలో ఉన్నాడు. ఆతడిని నిద్రనుండి మేలుకొల్పటానికై దుందుభులు మోగించారు, 
మద్దెలలు వాయించారు. బూరాలు ఊదారు. చిరుగంటల కలకలధ్వనులు వినిపించారు. భయంకరమైన సింహనాదాలు 
చేశారు. అంతట కొంతసేపటికి శరీరం కదల్సి కుంభకర్ణుడు ప్రక్కకు ఒదిగి, మెల్లమెల్లగా కనులు విప్పి, హూ- అని 
పెద్ద పెట్టున ఆవులించి, కొంతవరకు మేలుకొని ఒడలు విరుచుకొని నలుప్రక్కలు చూచి, తన ఎట్టయెదుట 
నిలిచిఉన్న అన్న రావణుడిపై దృష్టి సారించాడు. అంతట రావణుడు తన అనుగుతమ్ముడితో ఇట్టా పలికాడు: 
ప్రియమైన తమ్ముడా! కుంభకర్ణా! లోకంలో ఇటువంటి వింతనిద్దుర లున్నాయా?! నీవు నిదురలో మునిగి ఉన్నావు, 
ఎవరికి ఏమి జరిగిందో నీవు పట్టించుకొనటం లేదు. ఒక విధంగా నీవు ధన్యుడవు, హాయిగా ఏ కష్టాలెరుగక 
గాఢనిద్రలో ఉన్నావు. మనకు దాపురించిన ఆపదగూర్శి నీకు ఏ మాత్రమైనా తెలియునా?' 


వ. దశరథ నందనుం డయిన రాముండు నాచేత నపహృతభార్యుండై కలుషించి యనేకవానరయూథంబులం 
గూర్దికొని వచ్చి వనధి బంధించి మనవీటిపై విడిసి, మమ్మెల్లను నేలకుం గోలకుం దెచ్చుచున్నవాండు; ప్రహస్తాది 
వీరులు వానిచేతం బెక్కంద్రు సిక్కిరి; నీవ కాక వాని జయింప నన్యుండు శక్తుండు గాండు; కావున లెమ్ము; 
గ్రక్కునం బగతుపై నడచి, పొడిచి, గెలువుము; దూషణానుజులు వజ్రివేగ ప్రమాథులు నీకుం దోడ్పడియెద' 
రనిన 'నట్ల కాక' యని కుంభకర్ణుండు విహితపరికరబంధుండై సమరసన్నద్ధులయిన పరిజనంబుల తోడం 
గూడి వెల్వడి నడతెంచిన. 96 


ప్రతిపదార్థం: దశరథనందనుండు+అయిన= దశరథుడికొడుకు అయిన; రాముండు; నాచేతన్‌= నావలన; అపహృతభార్యుండు+ 
ఐ= అపహరించబడిన భార్య కలవాడై; కలుషించి= కోపించి; అనేక, వానర, యూధంబులన్‌= పెక్కుకోతుల మూకలను; 
కూర్చి కొని= కలుపుకొని; వచ్చి= అరుగుదెంచి; వనధి, బంధించి= సముద్రాన్ని లోబరచుకొని (వారధి నిర్మించి దాటి); 


భు శ్రీమదాంధ్ర మహాభారతము 


మనవీటిపైన్‌= మన నగరంపై (లంకాపురిపై); విడిసి= శిబిరాలు నిర్మించి; మమ్మున్‌+ఎల్లను= మా అందరిని; నేలకున్‌+కోలకున్‌+ 
తెచ్చుచున్నవాండు= బాణాలకు గురి కావించి భూమిపాలు చేస్తున్నాడు; (ప్రహస్త+ఆది, వీరులు= ప్రహస్తుడు మున్నగు 
యోధులు; పెక్కండ్రు= పలువురు; వానిచేతన్‌= అతడిచేత= శ్రీరాముడిచేత; చిక్కిరి= లోబడ్డారు (చనిపోయారు); నీవు+అ, 
కాక= నీవు మాత్రమే తప్ప; వానిన్‌= అతడిని- శ్రీరాముడిని; జయింపన్‌= గెలవటానికి; అన్యుండు= ఇతరుడు; శక్తుండు+కా( 
డు= సమర్ధుడు కాడు; కావునన్‌= కాబట్టి; లెమ్ము= నిలబడుము (బయలుదేరుటకు సంసిద్దుడవు కమ్ము); (గ్రక్కునన్‌= 
వేగంగా; పగతుపైన్‌= శ(తువుపై; నడచి= దండెత్తి; పొడిచి= పోరాడి; గెలువుము= జయింపుము; దూషణానుజులు= 
దూషణుడిసోదరులు; వజ్రవేగప్రమాథులు= వ(జ్రవేగుడు, ప్రమాథుడు అనేవారు; నీకున్‌= నీకు; తోడ్పడియెదరు= సాయం 
చేస్తారు; అనినన్‌= అని (రావణుడు) పలుకగా; అట్టు+ఆ+కాక+అని= అటులే జరుగుగాక అని చెప్పి; కుంభకర్ణుండు; 
విహితపరికరబంధుండు+ఐ= కావలసిన పనిముట్లను సమకూర్చుకొన్నవాడై; సమరసన్నద్దులు+అయిన= యుద్దప్రయత్నాలను 
చేసినవారైన, పరిజనంబులతోడన్‌= భటులతో; కూడి= కలసి; వెల్వడి= (శయనగృహం) నుండి బయలు దేరి; నడతెంచినన్‌= 


రాగా 


తాత్సర్యం: దశరథమహారాజుకొడుకైన శ్రీరాముడిభార్యను నేను అపహరించాను; శ్రీరాముడు ఆగ్రహించి పెక్కువానర 
సమూహాలను సమకూర్చుకొని పయనించి వచ్చి, వారధి నిర్మించి సముద్రం దాటి లంకాపురి చేరి ఇక్కడ 
శిబిరాలను నిర్మించి ఉన్నాడు. ఆతడితో యుద్దానికి తలపడక తప్పలేదు. ప్రహస్తుడు మున్నగు యోధులు రణరంగంలో 
మరణించారు. ఇక నీవే మాకు శరణ్యం. ఇంకొకడు శ్రీరాముడిని గెలువజాలడు. కావున నీవు వేగంగా బయలుదేరుము. 
లేచి శత్రువుపై విజృంభించి పోరాడుము. దూషణుడి తమ్ములు - వజ్రవేగుడు ప్రమాథుడు నీకు బాసటగా 
నిలువగలరు” అని రావణుడు చెప్పాడు. కుంభకర్ణుడు అంతట కావలసిన ఆయుధాలను తీసికొని, యుద్దానికి 
సంసిద్దులై ఉన్న భటులతో కూడి రణరంగానికి బయలుదేరాడు. 


కుంభకర్ణుండు యుద్ధము సేయుట (సం. 3-271-1) 
లయగ్రాహె. 
దారుణదవానల శిఖారుణ శిరోరుహు, గ । భీరఘనకర్ణురశరీరు(, బటురోష 
క్రూరనయనాంతగళితోరుతరవహ్నికణ | ఘీోరముఖు, దంతవలయారభసదంశో 
ద్ధారి రుధిరాధరు, నుదారభుజసారణ వి | దూరితదిగంతుం బదభారవినమద్దూ 
భారు(, ద్రిజగద్విజయభూరిబలు, నద్దనుజ । వీరు6 గని రచ్చెరువు గూర6 గపివీరుల్‌. 97 


ప్రతిపదార్థం: కపివీరుల్‌= వానరశ్రేష్ణులు; దారుణ, దవ+అనల, శిఖా+అరుణ, (శిరస్‌+రుహు) శిరోరుహున్‌= భయంకరమైన 
కారుచిచ్చు జ్వాలలవలె ఎ(ర్రవారిన తలవెండ్రుకలు కలవాడిని; గభీరఘవ, కర్చుర, శరీరున్‌= దట్టమైన మబ్బురంగు గల 
దేహం కలవాడిని; పటు, రోష, (క్రూర, నయన+అంత, గళిత+ఉరుతర, వహ్ని, కణ, ఘోర, ముఖున్‌= మిక్కుటమైన కోపంచేత 
నిష్ణురమైన కన్నుల కొనలనుండి జారే పెద్దఅగ్గిరవ్వలు కల భయంకరమైన మొగం కలవాడిని; దంతవలయ+ఆరభస, 
దంశ+జఉద్దారి, రుధిర+అధరున్‌= పండ్డవరుసను పటపట వేగంగా కొరకటంచేత కారెడి నెత్తురుతో కూడిన పెదవులు 
కలవాడిని; ఉదార, భుజ, సారణ, విదూరిత, దిగంతున్‌= గొప్పభుజాలు చాపటంచేత మిక్కిలి దూరంగా చేయబడిన 
దెసలకొసలు కలవాడిని; పదభారవినమత్‌+భూభారున్‌= కాళ్లబరువుచేత వంగచున్న భూమియొక్క బరువు కలవాడిని; 
త్రిజగత్‌+విజయ, భూరిబలున్‌= మూడులోకాలను గెలువగల గొప్పబలం కలవాడిని; ఆ+దనుజవీరున్‌= ఆ రాక్షసయోధుడిని; 
అచ్చెరువు+కూరన్‌= ఆశ్చర్యం ఒనగూడగా; కనిరి= చూచారు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1163 


తాత్సర్యం: వానరశ్రేష్ణులు రాక్షసయోధుడైన ఆ కుంభకర్ణుడిని చూచి మిక్కుటమైన అచ్చెరువు పొందారు. ఆ 
కుంభకర్ణుడు వికారమైన రూపం కలవాడు. ఆతడి తలవెండ్రుకలు కార్చిచ్చుశిఖలవలె ఎర్రగా ఉన్నాయి. ఆతడి 
శరీరం ముదురుమబ్బురంగుతో నిండిఉన్నది. మిక్కుటమైన కోపంచేత అగ్నివిస్సులింగాలు (క్రక్కేకనులు కల 
మొగం అతడిది! పండ్లచుట్టుకట్టునుండి పటపటకొరకుటచేత కారే నెత్తురుతో గూడిన పెదవులు అతడివి. నిడివి 
అయిన చేతులు చాపి నడవటంచేత అతడు దెసలకొసలను దూరంచేస్తూ ఉన్నాడు. తన కాళ్లబరువుచేత (కుంగిన 
భూమిపై నడిచేవాడు అతడు. మూడులోకాలను గెలువజాలిన బలంకలవాడుగా కుంభకర్ణుడు కోతిమూకలకు 
కన్పించాడు. 


విశేషం: ఇది లయగ్రాహి వృత్తం. ప్రతిపాదంలోను, భ జ, స, స, భ, జు స, న, భీ య గణాలుంటాయి. మూడుచోట్ట 
ప్రాసయతి కన్పిస్తుంది. వేరువిధంగా ఈ పద్యాన్ని (ప్రస్తరించవచ్చును. (ప్రతిపాదాన్ని పంచమాత్రలతో గూడిన గణాలు 
ఏడు+గగము అనగా ఈ పద్యం మొత్తం పదునారు ఖండికలు చేసి (5+5) + (5+5)॥ + (5+5) +(5+5)॥ + (5+5) 
+ (+5)1+(5+5) +2+2 మాత్రలు గల ఖండికలుగా విభజించి 16 ఖండికలకు (ప్రాసంమాత్రం ఘటించిన రయుంపె 
తాళానికి అనువైనపాట కాగలదు. నన్నయ మూడు, తిక్కన నాలుగు లయ(గాహివృత్తాలను రచించారు. ఎజ్టాపైగ్గడ 
లయగ(గ్రాహి నొక్కదానినే రచించాడు. 


క. రక్కసుండును దనమదిలో । నక్కపివీరులను జీరికైన( గొనక పే 
రుక్కున రఘుకులవీరుల । దిక్కునకుం గవియుదెంచె. దీవ్రస్పురణన్‌. 98 


ప్రతిపదార్థం: రక్కసు(డును= రాక్షసుడును- కుంభకర్ణుడును కూడ; తనమదిలోన్‌= తనచిత్తంలో; ఆ+కపివీరులను= ఆ 
వానరయోధులను; చీరికి+ఐనన్‌+కొనక= ఏమాత్రం లక్ష్యం చేయక; పేరు+ఉక్కున్‌= మిక్కుటమైన బలంతో; రఘుకులవీరుల, 
దిక్కునకున్‌= రఘువంశంలో జన్మించిన యోధులు (రామలక్ష్మణులు) ఉన్నదెసకు; తీవ్రస్ఫురణన్‌= మిక్కుటమైన వేగంతో; 
కవియుదెంచెన్‌= మార్కొనటానికి బయలుదేరాడు. 


తాత్పర్యం: ఆ రాక్షసుడైన కుంభకర్ణుడు తన మనస్సులో వానరయోధులను ఎంతమాత్రం లక్ష్య పట్టక, మక్కుటమైన 
బలదర్సంతో రఘుకులవీరులైన శ్రీరామలక్ష్మణులు ఉన్నదెసగా అమితవేగంగా దూసుకొని పోసాగాడు. 


విశేషం: పై పద్యాలలో ఎజ్జన మహాకవి సహృదయుల మనోనేత్రాలకు సుస్పష్టంగా కన్పించేటట్టు కుంభకర్ణుడి రూపాన్ని 


ర 


చిత్రించాడు. 


నన్నయ + తిక్కన 


ఎట్టన కవితాశిల్సాన్ని 5 


+వర్లనాభినివేశంగా (ప్రస్తరించవచ్చును. 
మ. వడి నడ్డం బరికట్టె నెట్టన హరివ్రాతంబు పెన్‌మ్రాకులం 
బిడుగుల్వోని మహ్మోద్దతాశ్మముల నాభీలంబుగా దైత్యు బి 
ట్టడువన్‌ వైవంగంజొచ్చెం గొందటు బలంబారంగ వే డాసి దం 
దడి తత్మాయము సించి రుగ్రనఖదంతన్యాససంక్రీడలన్‌. 99 


నం శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: హరివ్రాతంబు= కోతులమూక; వడిన్‌= వేగంగా; నెట్టన= వారించటానికి వీలులేకుండా; అడ్డంబు+అరికట్టెన్‌= 
అడ్డు కల్పించింది; దైత్యు= రాక్షసుడిని; బిట్టు+అడువన్‌= బాగా అణచటానికై; పెన్‌, 'మ్రాంకులన్‌= పెద్ద వృక్షాలతో; పిడుగుల్‌+పోని 
పిడుగులను పోలునట్టి; మహా+ఉద్దత+అశ్మములన్‌= మిక్కిలి భీకరాలైన రాళ్ళను; వైవ(గన్‌+చొచ్చెన్‌= వేయసాగింది; కొందణు= 
కొంతమంది వానరులు; బలంబు+ఆరంగన్‌= శక్తి నిండారగా; వే డాసి= వేగంగా దరి చేరి; దందడి= తరుచుగా; ఉగ్ర, నఖ, 
దంతన్యాస, సంక్రీడలన్‌= భయంకరమైన గోళ్ళచేత బరకుట, పళ్ళతో కొరుకుట అనే ఆటలతో; తత్‌+కాయము= ఆతడి 
యొక్క (కుంభకర్ణుడియొక్క) దేహం; చించిరి= ఛేదించారు. 


తాత్సర్యం: కోతులమూకలు కుంభకర్ణుడివేగాన్ని అడ్డగించి అరికట్టడానికై పెనుమ్రాకులను వేశారు. గొప్పవైన 
పెద్దరాళ్ళను ఆ రాక్షసుడిని అణచటానికై వేశారు. కొందరు వానరులు తమబలాన్నంతటిని వెచ్చించి గోళ్ళతో గీరి 
దంతాలతో కొరికి కుంభకర్ణుడిదేహాన్ని ఛేదించారు. 


ఉ. కన్నుల నిద్ర దేటి(గ నకంపితు( దై యత. డెంత సేసినం 
దన్ను నెటుంగ కొక్కమొగి. దత్మపిసైన్యచయంబు( బోర బే 
రన్నున మ్రింగ జొచ్చె విలయాగమసంభృతదర్పరోషవే 
గోన్నతలీలం గాలుండు జనోత్కరమున్‌ గ్రసియించుచాడ్చునన్‌. 100 


ప్రతిపదార్థం: కన్నులన్‌= నేత్రాలలో; నిద్ర= నిద్దుర; తేజంగన్‌= తేలిపోవగా; అకంపితుండు+ఐ= చలించనివాడయి; అతం 
డు= కుంభకర్ణుడు; ఎంత చేసినన్‌= (ఇతరులు) (కపివీరులు) ఎంత చేసినప్పటికీ, ఎంతటి అడ్డంకులు కల్పించినప్పటికీ; 
తన్నున్‌+ఎణుంగక= తనకు ఏమాత్రం తెలియక అనగా తనకు జరిగిన దేమీ గణించక; ఒక్కమొగిన్‌= ఒక వరుసలో; 
తత్‌+కపి, సైన్య, చయంబున్‌= ఆ వానరసేనా సమూహాన్ని; పోరన్‌= యుద్దంలో; పేరు+అన్నునన్‌= పెనుపారవశ్యంతో; 
విలయ+ఆగమ, సంభృత, దర్ప, రోష, వేగ+ఉన్నత, లీలన్‌= ప్రళయకాలంలో వచ్చి నిండిన గర్వం కోపంయొక్క వేగంచేత 
ఏర్పడిన రీతిలో; కాలుండు= యముడు; జన+ఉత్కరమున్‌= జీవుల సమూహాన్ని; [గ్రసియించుచాడ్పునన్‌= తినేటట్టుగా; 
(మ్రింగన్‌+చొచ్చెన్‌= కబళింపసాగాడు. 


తాత్సర్యం: కుంభకర్ణుడి కన్నులు నిద్దుర తేరాయి. కపిసేనలు ఏమి చేసినా సరకుగొనక అతడు విజృంభించి 
యుద్దంచేయసాగాడు. అతడు తనకు ఎదురైన కోతిమూకలను ప్రళయకాలంలో యముడు రోషంతో నిండిన 
గర్వంతో జీవుల సమూహాలను తినివేసేటట్టు మ్రింగివేయసాగాడు. 


వ. ఇట్లు బల చండబల వజ్రబాహులు లోనుగా( బెక్కండ్ర యూథపతులను బహుసహన్రసంభఖ్యల 
వానరయూథంబును మ్రింగియు గొదగొని వచ్చుచున్న యన్నిశాచరుని మార్కొన నోడి తారప్రముఖు లైన 
బలీముఖులు నలువంకలం జెదరి పబచిన. 101 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; బల= బలుడు; చండబల= చండబలుడు; వజ్రబాహులు= వ(జ్రబాహుడు; లోనుగాన్‌= 
మొదలుగా; పెక్కండ్ర= పెక్కుమంది; యూథపతులను= సేనాధిపతులను; బహుసహ(స్రసంఖ్యల= పెక్కువేలమంది; వానర, 
యూథంబును= వానరసేనను; (మ్రింగియున్‌= కబళించికూడా; గొదగొని వచ్చుచున్న= తరుగక పెరిగి పైపైకి వస్తూ ఉన్న; 
ఆ+నిశాచరునిన్‌= ఆ రాక్షసుడిని- ఆ కుంభకర్ణుడిని; మార్కొనన్‌+ఓడి= ఎదిరింపజాలక; తారప్రముఖులు+ఐన= తారుడు 
మున్నగునట్టి; బలీముఖులు= కోతులు; నలువంకలన్‌= నలువైపులకు; చెదరి= కలగి, ఉన్నచోటువదలి; పజచినన్‌= పారిపోగా. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1165 


తాత్సర్యం: ఈ విధంగా బలుడు, చండబలుడు, వజ్రబాహుడు మున్నగు సేనాధిపతులను, పెక్కుమంది వేలకొలది 
వానరసైనికులను కుంభకర్ణుడు కబళించాడు. అంతమందిని పొట్టను పెట్టుకొని కూడ ఆగకుండా మీదకు వచ్చిపడుతున్న 
ఆ రాక్షసుడి ధాటికి ఓర్వజాలక తారుడు మున్నగు సేనాధిపతులు చెదరి నలుదిక్కులకు పారిపోయారు. 


మ. కని సుగ్రీవు(డు బిట్టదల్దుచును వేగంబార దైత్యేంద్రు మా 
ర్కొని సాలంబున వాని యౌ(దలం గడున్‌ ఘోరంబుగా( బూని వ్రే 
సిన నా వ్రేటున నిద్రదేటి కడంకం జేదోయి సారించి య 
మ్మనుజాశుండు గపీంద్రు( బట్టె రభసోన్మాదంబుమై నార్జుచున్‌. 102 


ప్రతిపదార్థం: కని= అరసి (వానరులను భక్షిస్తూ విజృంభించి వచ్చే కుంభకర్ణుడిని చూచి); సు(గ్రీవుడు= సుగ్రీవుడు; 
బిట్టు+అదల్చుచును= మిక్కుటంగా బెదరిస్తూ; వేగంబు+ఆరన్‌= రయ మొప్పారగా; దైత్య+ఇం|ద్రున్‌= రాక్షసులలో శ్రేష్టుడిని, 
కుంభకర్ణుడిని; మార్కొని= ఎదిరించి; సాలంబునన్‌= మద్దిచెట్టుతో; వాని+జొందలన్‌= వాడితలమీద; కడున్‌= మిక్కిలి; 
ఘోరంబుగాన్‌= భయంకరంగా; పూన్ని= గురిపెట్టి; వ్రేసినన్‌= కొట్టగా; ఆ (వ్రేటునన్‌= ఆ దెబ్బకు; నిద్ర+తేణి= నిదుర వీడి; 
కడ(కన్‌= పూనికతో; చేదోయి= చేతులజంట; సారించి= ముందుకు చాచి; ఆ+మనుజ+ఆశుండు= ఆ మానవభక్షకుడు; 
రభస+ఉన్మాదంబుమైన్‌= వేగంతో కూడిన పిచ్చి ఆవేశంతో; ఆర్భుచున్‌= పెనుకేక పెట్టుతూ, సింహనాదం చేస్తూ; కపి+ఇంద్రున్‌= 
వానర్రేష్టుడిని, సుగ్రీవుడిని; పట్టెన్‌= (గ్రహించాడు. 


తాత్సర్యం: వానరులను భక్షిస్తూ విజృంభించి వస్తున్న కుంభకర్ణుడిని చూచి, సుగ్రీవుడు ఒక పెద్దమద్దిచెట్టును 
పట్టుకొని గురిచూచి అతడి నెత్తిపై మోదాడు. ఆ దెబ్బకు నిద్దురమైకం తొలగి, రాక్షసుడైన ఆ కుంభకర్ణుడు 
రెండుచేతులు చాచి సింహనాదం చేస్తూ వానరరాజైన సుగ్రీవుడిని పట్టుకొన్నాడు. 


క.  పట్టువడిన సుగ్రీవునిం । గట్టెదురం గాంచి యధికకలుషిత మతియై 
దట్టు(డు లక్ష్మణు. డసురన్‌ । బిట్టేసిన్‌ బిడుగు బోని పృథుబాణమునన్‌. 103 


ప్రతిపదార్థం: దట్టుండు= దిట్టతనం కలవాడు; లక్ష్మణుండు; పట్టు+పడిన= (కుంభకర్ణుడిచేత) (గ్రహించబడిన; సుగ్రీవునిన్‌= 
సుగ్రీవుడిని; కడు+ఎదురన్‌= ఎదురుబొదురుగా; కాంచి= చూచి; అధిక, కలుషిత, మతి+ఐ= మిక్కుటంగా కోపించిన బుద్ది 
కలవాడై; అసురన్‌= రక్కసుడిని, కుంభకర్ణుడిని; పిడుగున్‌+పోని= పిడుగును పోలెడి; పృథుబాణమునన్‌= గొప్ప అమ్ముతో; 
బిట్టు+ఏసెన్‌= గాటంగా కొట్టాడు. 


తాత్సర్యం: కుంభకర్ణుడిచేత పట్టుబడిన సుగ్రీవుడిని, తన కనులతో చూచిన లక్ష్మణుడు కోపంతో కలతచెందిన 
మనస్సుకలవాడై, పిడుగును పోలెడి గొప్పబాణంతో కుంభకర్ణుడిని గట్టిగా కొట్టాడు. 
నిశేషం: అలం: ఉపమ. 


సీ. ఉరమాడి యాశరం బుచ్చిపోవుటయును, । గడు నొచ్చి యా కుంభకర్ణు( డలిగి, 
వెస వాలితమ్ముని విడిచి తోరపుశిల(। గొనుచు నుక్కున రాముకూర్మితమ్ము 


iiee శ్రీమదాంధ్ర మహాభారతము 


దెస బాటుతెంచిన, ధీరుండు సౌమిత్రి । భల్లయుగ్మమున( దద్దాహు యుగము 
నటిక, మాయాబలోన్నత్రుండు దైత్యుండు చతు । ర్థాహుందై తోంచిన, భానుకులుండు 


ఆ. _ చేతు లెల్లందునిమె శితభల్లముల; వాండు | మజియనేకహస్తమస్తకాంఘ్ర 
భాగు( డైనం గినిసి బ్రహ్మాస్త్ర మేసినం । గూలె నసుర కొండ గూలినట్లు. 104 


ప్రతిపదార్థం: ఆ శరంబు= ఆ బాణం; ఉరము+ఆడి= వక్షాన్ని కొట్టి; ఉచ్చిపోవుటయును= వెలుపలికి వెడలిపోగా; కడున్‌= 
మిక్కిలి; నొచ్చి= బాధ చెంది; ఆ+కుంభకర్ణుండు; అలిగి= ఆగ్రహం చెంది; వెసన్‌= శీఘ్రంగా; వాలితమ్మునిన్‌= వాలిఅనుజుడిని 
సుగ్రీవుడిని; విడిచి= వదలి; తోరపుశిలన్‌= పెద్దరాతిని; కొనుచున్‌= తీసికొంటూ; ఉక్కునన్‌= బలంతో; రాము, కూర్మితమ్ముదెసన్‌= 
రాముడి అనుగుతమ్ముడి దిక్కుగా, లక్ష్మణుడి వైపుగా; పాజుతెంచినన్‌= వడిగా రాగా; ధీరుండు= ధైర్యం కలవాడు; 
సౌమిత్రి= సుమిత్రకొడుకు- లక్ష్మణుడు; భల్లయుగ్మమునన్‌= రెండు అమ్ములతో; తత్‌+బాహుయుగమున్‌= ఆ కుంభకర్ణుడియొక్క 
రెండుచేతులను, నజకన్‌= ఖండించగా; మాయా, బల+ఉన్నతుండు= మాయ శక్తిచేత గొప్పవాడు; దైత్యుండు= రాక్షసుడు- 
కుంభకర్ణుడు; చతుః+బాహు(డు+ఐ= నాలుగుచేతులు కలవాడై; తోంచినన్‌= కనుపించగా; భానుకులు(డు= సూర్యవంశానికి 
చెందినవాడు, లక్ష్మణుడు; శిత, భల్లములన్‌= వాడిఅమ్ములతో; చేతులు+ఎల్లన్‌= చేతులనన్నిటిని; తునిమెన్‌= ఖండించాడు; 
వాంయ= అతడు (ఆ కుంభకర్ణుడు); మణీ= వెండియును; అనేక హస్తమస్తక+అం(ఘై భాగు(డు+ఐనన్‌= పెక్కుచేతులు 
తలలు కాళ్లు కలవాడు కాగా; కినిసి= (లక్ష్మణుడు) కోపించి; (బ్రహ్మ+అ(స్రము= (బ్రహ్మకు సంబంధించిన మం(త్రబాణం; 
ఏసినన్‌= ప్రయోగించగా; అసుర= రక్కసుడు (కుంభకర్ణుడు); కొండ= పర్వతం; కూలినట్టు= పడిపోయినట్టుగా; కూలెన్‌= 
పడిపోయాడు. 


తాత్సర్యం: ఆ బాణం కుంభకర్ణుడివక్షాన్ని ఛేదించింది. అతడు మిక్కిలి బాధపడి, కోపించి, వెంటనే తాను 
పట్టుకొని ఉన్న సుగ్రీవుడిని వదలిపెట్టి, ఒక పెద్దబండరాతిని చేతబూని లక్ష్మణుడు ఉన్నవైపు పురోగమించాడు. 
ధీరుడైన లక్ష్మణుడు రెండు వాడిబాణాలు ప్రయోగించి కుంభకర్ణుడి రెండుచేతులను నరికాడు. కాని, మాయాబలం 
గల ఆ రక్కసుడు కుంభకర్ణుడు నాలుగుచేతులు కలవాడుగా కన్పించాడు. లక్ష్మణుడు ఆ నాలుగుచేతులను 
ఖండించాడు కాని మరల ఆ కుంభకర్ణుడు పెక్కుచేతులతో పెక్కుతలలతో పెక్కుకాళ్లతో కన్పించాడు. అంత 
లక్ష్మణుడు కోపించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కుంభకర్ణు డంతట కొండ కూలినట్టు నేలపై పడ్డాడు. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు కుంభకర్ణుండు దెగటారినం జూచి దూషణానుజులు వజ్రవేగుండును, బ్రమాథియు రాఘవానుజుం 
దలపడి నిబిడబాణౌఘనిర్మగ్నుం జేయుటయు, నతండును వారి నతిబహుళశరజాలంబులం బొదివిన( 
గయ్యం బొక్క ముహూర్తంబు చూపటికు రోమహర్షణంబై చెల్లె; దదనంతరంబ. 105 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కుంభకర్ణుండు; తెగటారినన్‌= మరణించగా; చూచి; దూషణ+అనుజులు= దూషణుడి 
తమ్ములు; వజ్రవేగుండును; ప్రమాథియు; రాఘవ+అనుజున్‌= రాముడి తమ్ముడిని, లక్ష్మణుడిని; తలపడి= మార్కొని; నిబిడ, 
బాణ+ఓఘ, నిర్మగ్నున్‌+చేయుటయున్‌= దట్టమైన అమ్ములు అనే ప్రవాహంలో మునిగినవాడిగా ఒనరించటమున్నూ; అతండును= 
లక్ష్మణుడు కూడా; వారిన్‌= వారిని (వజవేగుడిని, (ప్రమాథిని); అతి బహుళశరజాలంబులన్‌= మిక్కిలి యెక్కువ 
బాణసమూహాలచేత; పొదివినన్‌= (క్రమ్మగా; కయ్యంబు= యుద్దం; ఒక్క ముహూర్తంబు= ఒక క్షణకాలం; చూపణకున్‌= 
చూచేవారికి, రోమహర్షణము+ఐ= గగుర్పాటు కలిగించేదై; చెల్లెన్‌= జరిగింది; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1167 


తాత్సర్యం: ఈ రీతిగా కుంభకర్ణుడు మరణించటం చూచి, దూషణుడితమ్ములు వజ్రవేగుడు ప్రమాథి అనేవారు 
శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడిని ఎదుర్కొని, అతడిని దట్టమైన అమ్ములప్రవాహంలో ముంచివేశారు. 
లక్ష్మణుడుకూడా ఆ వజ్రవేగ 'ప్రమాథి సోదరులపై లెక్కకు మిక్కిలి బాణసమూహాలను (ప్రయోగించాడు. అప్పుడు 
ఒకక్షణకాలం ఆ యుద్దం చూచేవారికి గగురుపాటు కలిగించింది. అటు పిమ్మట. 


చ. అనిలసుతుండు నీలుడు రయం బెసంగం బజతెంచి యమ్మహా 
దనుజులమీంద నేపున నుదగ్రనగాగ్రయుగంబు. బూని వై 
చిన( గడు రూపటం జదిసి చెప్పంగం జూపంగ లేక పోయి ర 
ద్దనుజులు వానరోత్మరము( దద్దయు నుబ్బున నార్జె నత్తరిన్‌. 106 


ప్రతిపదార్థం: అనిలసుతుండు= వాయుపుత్రుడు హనుమంతుడు; నీలుండు= నీలుడు; రయంబు+ఎసంగన్‌= వేగం 
అతిశయించగా; పజితెంచి= అరుగుదెంచి; ఆ+మహాదనుజులమీ(దన్‌= ఆ గొప్పరాక్షసులపై; ఏపునన్‌= బలంకొలది; ఉద(గ, 
నగ+అ(గ్ర, యుగంబున్‌= గొప్పకొండ శిఖరాలను రెండింటిని; పూన్ఫి= పొసగి; వైచినన్‌= విసరగా; కడున్‌= మిక్కుటంగా; 
రూపు+అజన్‌= ఆకృతి నశించేటట్లుగా; చదిసి= అణగారిపోయి; ఆ+దనుజులు= ఆ రాక్షసులు (వజ్రవేగుడును ప్రమాథియు); 
చెప్ప(గన్‌+చూపయగన్‌+లేకపోయిరి= చెప్పటానికి కాని చూపటానికి గాని వీలుకాకపోయారు; వానర+ఉత్కరమున్‌= కోతులసమూహం; 
ఆ+తరిన్‌= ఆ సమయంలో; తద్దయున్‌= మిక్కిలి; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; ఆర్బెన్‌= సింహనాదం చేసింది. 


తాత్సర్యం: హనుమంతుడున్నూ నీలుడున్నూ వేగంగా అక్కడికి వచ్చి, ఆ వజ్రవేగుడిపై (ప్రమాథిపై రెండు 
పెద్దకొండ శిఖరాలు విసరివైచారు. ఆ రాక్షసులు ఇద్దరు నామరూపాలు లేకుండా ఆ కొండశిఖరాలతాకిడికి 
అణగారిపోయారు. ఆ విధంగా ఆ రాక్షసులు హతమారటం చూచి కోతిమూకలు ఉత్సాహంతో సింహనాదాలు 


చేశాయి. 


క. ఆకులపడి నలుదెసలం । గాకులక్రియ( జెదరి కడు వెగడుపడి రక్షో 
నీకములు లంక యెనిమిది । వాకిళ్లను దూటి( బౌరవర్గము దల(కన్‌. 107 


ప్రతిపదార్థం: ఆకులపడి= కలతచెంది; నలుదెసలన్‌= నాలుగుదిక్కులలో; కాకుల(క్రియన్‌= కాకులవలె; చెదరి= ఇటునటు 
పోయి; కడున్‌= మిక్కిలి; వెగడు, పడి= దైన్యం చెంది; రక్షస్‌+అనీకములు= (రక్షోనీకములు) రక్కసులసేనలు; లంక+ఎనిమిది, 
వాకిళ్ళను= లంకానగరంలో ఉన్న ఎనిమిది ద్వారాలను; పౌరవర్గము= పట్టణంలో నివసించేవారి సమూహాలు; తలంకన్‌= 
భీతిచెందేటట్టుగా; తూటణెన్‌= తొందరగా (ప్రవేశించాయి. 


తాత్సర్యం: రాక్షసులసేనలు కలతచెంది నాలుగుదిక్కులకు కాకులవలె చెదరి పారిపోయాయి, లంకాపట్టణంలో 
ఎనిమిదిమూలల గల ద్యారాలలో దూరారు. ఆ విధంగా ఓడిపోయిన సేనలు చిందరవందరై యుద్దభూమిని వదలి 
పట్టణంలోకి పారిపోయిరావటం కాంచి లంకాపట్టణవాసులు భీతిల్లారు. 


క. అంత. దనకూర్మితమ్ముం | డంతకు( గూడుటయు, దూషణానుజమృతి వృ 
త్తాంతంబును విని యెంతయు । వంత దలరి యజచె. బంక్తివదను( డవశుందై. 108 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; పంక్తివదనుండు= పదితలలు కలవాడు రావణుడు; తన, కూర్మి, తమ్ముండు= తనకు 
ప్రియమైన అనుజుడు కుంభకర్ణుడు; అంతకున్‌+కూడుటయున్‌= యముడిని చేరుటయు, (మరణించుటయున్నూ) 
దూషణ+అనుజ, మృతి, వృత్తాంతంబును= దూషణుడితమ్ములయొక్క మరణాన్ని, గూర్చిన సంగతియును; విని; ఎంతయున్‌ 
వంతన్‌= మిక్కుటమైన దుఃఖంతో; తలరి= చలించి; అవశుండు+ఐ= తనమీద తనకు అదుపు తప్పినవాడై, దీనుడై; 
అజుచెన్‌= రోదించాడు. 


తాత్పర్యం: అంతట తనతమ్ముడు, తనకు పియమైనవాడు, మహాబలిశాలి అయిన కుంభకర్ణుడు యమలోకాన్ని 
చేరటమున్నూ, దూషణుడితమ్ములు నామరూపాలు లేకుండ రణరంగానికి బలికావటమున్నూ విని, రావణుడు 
మిక్కుటమైన దుఃఖంలో మునిగి బిగ్గరగా విలపించాడు. 


వ. అయ్యవసరంబున నాముక్తకవచుండును, నాబద్దతూణీరుండును, బ్రచండకోదండుండును, 
గృపాణబాణాసనాది వివిధ సాధనోపేత సన్నిహిత స్యందనుండును, బురందర హృదయ సాగర 
మందరుండును నైన మేఘనాదుండు తండ్రిం జేరం జనుదెంచి, వినయంబున నిట్లనియె. 109 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆముక్త కవచుండును= ధరించిన తనుత్రాణం కలవాడున్నూ; ఆబద్ద 
తూణీరుండును= అమరించబడిన అమ్ములపొది కలవాడున్నూ; ప్రచండకోదండుండును= మిక్కిలి తీవ్రమైన విల్లు కలవాడున్నూ; 
కృపాణ, బాణ+ఆసన+ఆది, వివిధ, సాధన+ఉపేత, సన్నిహిత, స్యందనుండును= కత్తులు, ధనుస్సులు మున్నగు వేరువేరు 
పరికరాలతో కూడిన దగ్గరగా ఉన్న రథం కలవాడున్నూ; పురందర, హృదయ, సాగర, మందరుండును= దేవేంద్రుడి మనస్సు 
అనే సముద్రాన్ని తరచునట్టి మందరపర్వతంవంటి వాడున్నూ; ఐన= ఐనట్టి; మేఘనాదుండు= ఇం॥ద్రజిత్తు; తండ్రిన్‌= 
రావణుడిని; చేరన్‌+చనుదెంచి= చేరవచ్చి, సమీపించి; వినయంబునన్‌= వినయంతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో కవచాన్ని ధరించిన వాడున్నూ, అమ్ములపాది సమకూర్చుకొన్నవాడున్నూ, గొప్పవిల్లు 
చేబూనినవాడున్నూ, కత్తులు బాణాలు ధనుస్సులు పలురకా లైన పరికరాలతోకూడిన రథం దగ్గరగా ఉన్నవాడున్నూ, 
దేవేంద్రుడి హృదయ మనే సముద్రాన్ని మందరపర్వతంవలె మధించినవాడున్నూ అయిన మేఘనాదుడు తనతండ్రి 
అయిన రావణుడిని సమీపించి ఈ విధంగా పలికాడు. 


చ.  'వగవంగ నేల దైత్యకులవల్లభ! యేం గలుగంగ నెమ్మెయిన్‌ 
జగముల నీదుశత్రులకు శౌర్యము సెల్లునె? వృత్రవైరిలో 
నగు సురకోటి యే పడంచి యప్రతిమోన్నతి నున్న నీకు గ్రోం 
తి గముల నోర్జు టెంతపని దేవ! ననున్‌ గృపం బంపు మాజికిన్‌. 110 


ప్రతిపదార్థం: దైత్యకులవల్లభ!= రాక్షసవంశానికి భర్త అయినవాడా, ఓ రావణా! వగవంగన్‌+ఏల= దుఃఖించటం ఎందుకు?; 
ఏ+మెయిన్‌= ఏ విధముగా నైనను; ఏన్‌= నేను; కలుగంగన్‌= ఉండగా; ఏ+మెయిన్‌= ఏవిధముగానైనను; జగములన్‌= 
లోకాలలో; నీదు+శత్రులకున్‌= నీయొక్క విరోధులకు; శౌర్యముచెల్టునె= పరాక్రమం రాణిస్తుందా; వృత్రవైరి= దేవేంద్రుడు 
(వృత్రాసురుడికి శత్రువు); లోనగు= మున్నగు; సురకోటి+ఏపు+అడంచి= దేవతల సమూహాల విజృంభణం అణచి; అప్రతిమ+ 
ఉన్నతిన్‌+ఉన్న= సాటిలేని గొప్పతనంతో భాసిస్తున్న; నీకున్‌= నీకు; క్రోతిగములన్‌= కోతిమూకలను; ఓర్చుట+ఎంత, పని?= 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1169 


ఓడించటం ఎంతటి కార్యం? (సులువైన పని); దేవ= (ప్రభూ!; ననున్‌= నన్ను; కృపన్‌= దయతో; ఆజికిన్‌= యుద్దానికి; 
పంపుము= పుత్తెంచుము. 


తాత్సర్యం: 'ఓ రాక్షసవంశవల్లభా! నీవు దుఃఖించి నవసరం లేదు. నేను ఉండగా ఏ విధంగా కూడ లోకాలలో 
నీ విరోధుల పరాక్రమం రాణించదు. వృత్రుడిని చంపిన దేవేంద్రుడు మున్నగు వేల్పుల ఉక్కడగించి సాటిలేని 
శౌర్యంతో వెలుగొందుతున్న నీకు ఈ వానరసమూహాన్ని హతమార్చటం మిక్కిలి సులువైన పని. (ప్రభూ! నన్ను 
దయతో రణరంగానికి పంపుము. నేను శత్రువులను జయించగలను. 


ఉ. కూడిన కొండమ్రుచ్చులను గ్రోంతుల నుగ్రత ముట్టి కిన్క్మం జెం 
డాడెద; నుజ్జ్వలోగ్రవివిధాంబక చుంబితదిజ్యుఖుండ నై 
యాడెద వీరనృత్యము; రయంబున( బార్జివసూమ లిద్దబిం 
థ ట్‌ 
గ్రీడయపోలెం గిట్టి పెడకేలుగం గట్టెద(, బట్టి తెచ్చెదన్‌. 111 


ప్రతిపదార్థం: కూడిన= చేరిన; కొండ(మ్రుచ్చులను= కొండలలో తిరుగాడే ముదురుకోతులను; క్రోతయలన్‌= వానరులను; 
ఉ(గ్రతన్‌= భయంకరంగా; ముట్టి= కదిసి; కిన్కన్‌= కోపంతో, చెండాడెదన్‌= ఖండిస్తాను; ఉత్‌+జ్వల+ఉ(గ్ష, వివిధ+అంబక, 
చుంబిత, దిక్‌+ముఖుండను+ఐ= దేదీప్యమానంగా (ప్రకాశించి భయంకరాలుగా కన్సట్టే పలురకాలైన బాణాలచేత 
ముద్దుపెట్టుకొనబడిన దిక్కులయొక్క మొగాలు కలవాడనై; వీరనృత్యము= వీరులు యుద్దం చేస్తూ కావించే తాండవం; 
ఆడెదన్‌= చేస్తాను; రయంబునన్‌= వేగంగా; పార్టివసూనులు+ఇద్దణున్‌= రాజపుత్రులు ఇరువురిని, రామలక్ష్మణులు ఇరువురిని; 
క్రీడ+అ, పోలెన్‌= ఆట ఆడే రీతిగానే (అవలీలగా); కిట్టి= సమీపించి; పెడకేలుగన్‌= చేతులు విరిచి, కుడిచేయి ఎడమభాగాన 
ఎడమచేయి కుడిభాగాన చేర్చి; కట్టెదన్‌= బంధిస్తాను; పట్టి= బంధించి; తెచ్చెదన్‌= తీసికొని వస్తాను. 


తాత్సర్యం: చేరి గుమిగూడి వచ్చిన కోతులను కొండముచ్చులను భయంకరంగా కదిసి కోపంతో చీలి చెండాడుతాను; 
పెక్కురకాలైన బాణాల పరంపరలను అన్నిదిక్కులకు దేదీప్యమానంగా (ప్రసరింపజేసే వీరవిహారం చేస్తాను; 
రాజకుమారుల నిద్దరను రామలక్ష్మణులను వినోదలీలావిలాసంగా యుద్దంలో జయించి బంధించి పెడకేలు కట్టి 
నీముందర తెచ్చి పెట్టగలను. ఇది నా ప్రతిజ్ఞ 


వ. అనిన దెలివొంది మందోదరీసుందరుండు ప్రియనందనున కి ట్లనియె. 112 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ఇంద్రజిత్తు వచించగా); తెలివి+ఒంది= తెలివొంది; తేరుకొని; మందోదరీ, సుందరుండు= 
మందోదరికి అందమైనవాడు, మందోదరి భర్త - రావణుడు; ప్రియనందనునకున్‌= అనుగుసుతునకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ రీతిగా వచించాడు. 


తాత్సర్యం: అని ఇం|ద్రజిత్తు ప్రోత్సాహవచనాలు చెప్పగా విని తెప్పరిలి ధైర్యం తెచ్చుకొనినవాడై, మండోదరిభర్త 
అయిన రావణుడు (పేమపా(త్రుడైన తన తనయుడు ఇందద్రజిత్తుతో ఈ విధంగా పల్కాడు. 


సీ, “నీ పరాక్రమలీల నిక్కమే నెటు(గనే । పుత్త! నీ భుజబలస్పురణమునన 
కాదె నా కిట్టి విఖ్యాతియు సిరియును । గలిగె; గీర్వాణసంఘంబుతోడం 


నం. శ్రీమదాంధ్ర మహాభారతము 


గూడ నయ్యింద్రుని( గొనివచ్చి నా బంటు । గా నొనరింపవే గర్వ మెస(గ; 
మాయావిదుండవు మహితదివ్యాస్త్రవి । శారదుండవు నీవు; సంగరమున(C 


ఆ. బగతు రెల్ల వెజి(గుపడ(గ దృశ్యాదృశ్య । దుర్నిరూపభంగి( దొడరి చిక్కు 

వటుచు నీ మహోగ్రబాణ పాతంబులు । దశరథాత్మజులకు( దరమె యోర్వ? 113 
ప్రతిపదార్థం: పుత్ర!= ఓ కుమార! ఇం[ద్రజిత్తూ!; నీ పరాక్రమలీల= నీయొక్క శౌర్యం అనే ఆట; నిక్కము= నిజం; ఏను= 
నేను; ఎయింగన్‌+ఏ?= తెలియనా? (నాకు తెలియదా - తెలుసు అని భావం); నీ భుజ బలస్ఫురణమునన్‌+అ= నీ భుజశక్తి 
'ప్రకటనంవలననే; కాదు+ఎ= కాదా; ఇట్టి= ఇటువంటి; విఖ్యాతియున్‌= కీర్తియు; సిరియును= సంపదయున్నూ; కలిగెన్‌= నాకు 
లభించాయి; గర్వము+ఎసంగన్‌= దర్పం అతిశయించగా; గీర్వాణ సంఘంబుతోడన్‌= వేల్పులసముదాయంతో, కూడన్‌= 
సయితంగా; ఆ+ఇం(ద్రునిన్‌; కొనివచ్చి= తీసికొనివచ్చి; నాబంటుగాన్‌= నా సేవకుడిగా; ఒనరింపవే= చేయలేదా; నీవు= నీవు; 
మాయావిదుండవు= మాయ (ఉన్నదానిని లేనట్లుగా, లేనిదానిని ఉన్నట్టుగా (భ్రాంతిగొలిపీ మహిమ) తెలిసినవాడవు; మహిత, 
దివ్య+అ(స్తవిశారదుండవు= గొప్పవైన మంత్రబాణాలనుగూర్చి తెలిసినవాడవు; సంగరమునన్‌= యుద్దంలో; పగతురు+ఎల్లన్‌= 
శత్రువులు అందరు; వెజంగుపడంగన్‌= భీతితో నిశ్చేష్టులుకాగా; దృశ్య+అదృశ్య, దుర్షిరూపభంగిన్‌= కనుపించి, కనుపించకుండగా 
(ఎక్కడున్నది) నిరూపించటానికి వీలులేని విధంగా; తొడరి= పూని; చిక్కు+పణుచు= కష్టంకలిగించే; నీ, మహా+ఉ(గ్ర, 
బాణపాతంబులు= నీయొక్క గొప్పవైన భయంకరమైన అమ్ముల (ప్రయోగాలు; దశరథ+ఆత్మజులకున్‌= దశరథుడి 
కుమారులకున్‌= రామలక్ష్మణులకు; ఓర్వన్‌+తరము+ఎ= సహించటానికి శక్యం బౌతుందా? (శక్యం కాదు). 


తాత్సర్యం: ఓ కుమారా! నీవు ఎంతటి పరాక్రమవంతుడవో నే నెరుగుదును. నాకు వచ్చిన కీర్తిప్రఖ్యాతులకు నీవే 
కారణం. వేల్పుల సముదాయాన్ని, ఇంద్రుడిని, జయించి నీవు ఆతడిని నా సేవకుడిగా చేశావు. నీ దర్పం గొప్పది. 
నీవు మాయావిదుడవు. యుద్దంలో శత్రువులను భ్రాంతిలో ముంచగలవు. కనుపిస్తూనే క్షణంలో అదృశ్యం కాగలవు. 
నీవు ఎచ్చట ఉన్నది శత్రువులు గుర్తించలేరు. భయంకరాలయిన నీ బాణప్రయోగాలకు దశరథుడి కుమారులు 
రామలక్ష్మణులు తట్టుకోలేరు. 


ఆ. నిఖిలశత్రుచయము నిశ్శేషముగ6 జంపి | యనఘ! సమరనిహతు లైన యస్య 

దీయ జనులబుణము దీర్పుము; మసలక । పోయి రమ్ము పోర. బొడిచి గెలుము”. 114 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! నిఖిలశత్రుచయమున్‌= సమస్తమైన శత్రువుల సమూహాన్ని; నిశ్ళేషముగన్‌= 
మిగులకుండగా; చంపి= సంహరించి; సమరనిహతులు+ఐన= యుద్ధంలో చనిపోయిన; అస్మదీయజనుల బుణము= నా 
వారలయొక్క అప్పు; తీర్పుము= చెల్లించుము; మసలక= తడయక; పోయిరమ్ము= వెళ్లిరమ్ము; పోరన్‌+పొడిచి= చొరవగా 
యుద్దంచేసి; గెలుము= జయించుము. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్ముడా! శత్రువులలో ఒక్కరు మిగులకుండ అందరిని సంహరించి లోగడ యుద్దంలో 
మరణించిన నావారిబుణం తీర్చుము నాయనా!. పోయిరమ్ము!, యుద్దం చేసి శత్రువులను జయించుము.” 


వ. అని కౌంగిలించుకొని వీడుకొల్పిన నింద్రజిత్తు సత్వరుండై యరదం బెక్కి లంకాపురంబు వెలువడినం గని 
వనచరానీకంబు లార్జుచు నెదురు నడచుటయు, నతండు వారి నించుకయు సరకుగొనక కరతలం బెత్తి 
లక్ష్మణునిం బిలిచిన. 115 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1171 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; కౌంగిలించుకొని= ఆలింగనం చేసి; వీడుకొల్పినన్‌= మర్యాదగా సెలవు ఇచ్చి పంపగా; 
ఇం(ద్రబిత్తు= ఇంద్రజిత్తు) సత్వరుండు+ఐ= వేగం కలవాడై; అరదంబు+ఎక్కి= రథాన్ని అధిరోహించి; లంకాపురంబు= 
లంకానగరం; వెలువడినన్‌= వెలుపలికి రాగా; కని= అరసి; వనచర+అనీకంబులు= వానరసేనలు; ఆర్భుచున్‌= సింహనాదాలు 
చేస్తూ; ఎదురునడచుటయున్‌= మారొ)నుటయు; అతండు= అతడు - ఇం(దజిత్తు; వారిన్‌= వారిని ((క్రోతిమూకలను); 

ర్త గ్రా (జుత్తు ౮ 
ఇంచుకయున్‌= ఏ మాత్రమున్నూ; సరకుకొనక= లక్ష్యపెట్టక; కరతలంబున్‌+ఎత్తి= చేయిని సాచి; లక్ష్మణునిన్‌= లక్ష్మణుడిని; 
పిలిచినన్‌= ఆహ్వానించగా. 


తాత్సర్యం: అని చెప్పి, రావణుడు ఇంద్రజిత్తును వీడ్కొలిపాడు. ఇంద్రజిత్తు వేగంగా రథాన్ని అధిరోహించి, 
లంకాపట్టణంనుండి వెలువడి యుద్దభూమిని చేరాడు. ఇంద్రజిత్తుఆగమనాన్ని కాంచి వానరసేనలు అతడిని 
మార్కొన్నాయి కాని, ఆతడు వారిని లెక్కసేయక, చేయెత్తి లక్ష్మణుడిని యుద్దానికి ఆహ్వానించాడు. 


ఇంద్రజిత్తు లక్ష్మణునితోడ యుద్ధము సేయుట (సం. 3-272-8) 


క. విని యాతండును మౌర్వీ । నినదంబున గగనధారుణీమధ్యం బె 
ల్లను మోయ మత్తగజముం । గనిన మృగేంద్రుండపోలె. గడంగెం బెలుచన్‌. 116 


ప్రతిపదార్థం: విని= ఆలకించి; ఆతండును= అతడుకూడా (లక్ష్మణుడుకూడా); మౌర్వీ, నినదంబునన్‌= వింటియొక్క 
అల్లెత్రాటిధ్వనిచేత; గగన, ధారుణీమధ్యంబు+ఎల్లను= ఆకసానికీ భూమికీ మధ్య నుండే ప్రదేశం అంతయు; మైయన్‌= 
ప్రతిధ్వనించగా; మత్తగజమున్‌= మదించిన యేనుగును; కనిన= అరసిన; మృగ+ఇంద్రుండు+అ, పోలెన్‌= సింహమే అనేటట్టుగా; 
పెలుచన్‌= ఆటోపంతో; కడంెన్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: లక్ష్మణుడు ఇంద్రజిత్తు పిలుపును ఆలకించి, తన అల్లెత్రాటిమోత భూమ్యాకాశాల మధ్య నున్న 
ప్రదేశమంతా ప్రతిధ్వనించేటట్లుగా చేస్తూ - మదించిన ఏనుగును చూచి లంఘించే సింహమే అన్నట్టు - ఆటోపంతో 
అతనిపై విజృంభించాడు. 


వ, అంత. 117 
తాత్సర్యం: అప్పుడు. 
ఉ. జైత్రులు గోత్రభూమిధరసారులు సాగరధీరు లుల్లస 
చ్లిత్ర ధనుఃకళావిదు లజేయులు భూరిజయార్డు లప్పు సౌ 
థ 


మిత్రియు మేఘనాదుండు నమిత్రవిభేదులు దాఢకి రార్జి లో 
కత్రయ భీకరప్రథనకౌతుక వేగిత చిత్తవృత్తులై. 118 


ప్రతిపదార్థం: సౌమి(త్రియున్‌= సుమి(త్రకొడుకు లక్ష్మణుడును; మేఘనాదు(డున్‌= ఇం(ద్రజిత్తూ; అమిత్రవిభేదులు= శత్రువులను 
చీల్చి చెండాడేవారు; జైత్రులు= జయశీలం కలవారు; గోత్రభూమిధరసారులు= కులపర్వతాలయొక్క నిగ్గు కలవారు; 
సాగరధీరులు= సముద్రం వంటి ధైర్యంకలవారు; ఉత్‌+లసత్‌+చిత్ర, ధనుస్‌+కళా, విదులు= ప్రకాశమానమైన ఆశ్చర్యకరమైన 
విలువిద్య నెరిగినవారు; అజేయులు= గెలువశక్యం కానివారు; భూరి, జయ+అర్జులు= గొప్పుగెలుపును కోరేవారు; అప్ము= 


క శ్రీమదాంధ్ర మహాభారతము 


అపుడు; లోక, (త్రయ, భీకర, ప్రథన, కౌతుక వేగిత, చిత్తవృత్తులు+ఐ= మూడుజగత్తులకు భయంకరమైన యుద్దం 
చేయటంలో వేడుకచే తొందరింపబడిన మనస్సులయొక్క వ్యాపారాలు కలవారై; ఆర్చి= సింహనాదాలు చేసి; తాంకిరి= 
(ఒండొరులను) మార్కొన్నారు. 


తాత్సర్యం: ఆ సమయంలో గెలుపుపొందే నేర్పుకలవారు, కులపర్వతాలయొక్క నిగ్గు గలవారు, సముద్ర ధీరులు, 
అచ్చెరువుకొలిపే, విలువిద్యలో ఆరితేరినవారు, గెలువశక్యం కానివారు, గొప్పవిజయాలను సాధింపకోరేవారు, 
శతుసంహారులు అయిన సుమిత్రకొడుకు లక్ష్మణుడున్నూ మేఘనాదుడు అయిన ఇం(ద్రజిత్తున్నూ మూడులోకాలు 
భీతి చెందే భయంకర యుద్దంలో వేడుకతో కూడిన వేగం కల మనఃప్రవృత్తి కలవారై సింహనాదాలు చేస్తూ 
ఒండొరులను ఎదుర్కొన్నారు. 


విశేషం: భూభారం వహించే కులపర్వతాలు ఏడు. అవి; 1. మహేంద్రం 2. మలయం 3. గంధమాదనం 4. వింధ్యం 
5. సహ్యం 6. శుక్తిమంతం 7. పారియా(త్రం. 


క. మచ్చరము మీట నొండొరు€ । జిచ్చజి పిడుగులను బోని శితవిశిఖములం 
జెచ్చెర నొంపంగ విలు నే। రృచ్చటం దుల్యంబు లయ్యె నయ్యిరువురకున్‌. 119 


ప్రతిపదార్థం: మచ్చరముమీజన్‌= ఈసు అతిశయింపగా; ఒండొరున్‌= ఒకరినొకరు; చిచ్చు+అజఅపిడుగులను+పోని= అగ్నిని 
వెదజల్లుతూ మండెడి పిడుగులను పోలిన; శితవిశిఖములన్‌= వాడి అయిన బాణాలచేత; చెచ్చెరన్‌= వేగంగా; నొాంపంగన్‌= 
నొచ్చేటట్టు చేయగా; ఆ+ఇరువురకున్‌= ఆఇద్దరికీ; విలునేర్పు= ధనువు నందలి కౌశలం; అచ్చటన్‌= ఆ యుద్దభూమిలో; 
తుల్యంబులు= సమానాలు; అయ్యెన్‌= అయినది. 


తాత్పర్యం: ఇం(ద్రజిత్తూ లక్ష్మణుడూ మాత్సర్యంతో ఒకరినొకరు చిచ్చజపిడుగులవంటి బాణాలతో వేగంమీర 
పోరాటం కొనసాగించగా; విలువిద్యలో వారు ఇరువురును సమస్కంధులుగా కన్పించారు. 


విశేషం: తుల్యంబయయ్యె అని పాఠాంతరం. 


క. తనకంటె నపుడు రావణ । తనయుం డని మీజ జూచు దా నాతనికం 
టెను మున్న రాఘవానుజు(। డనుపమశరలీల నతిశయంబుగ మెజియున్‌. 120 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; తనకంటెన్‌= తనకంటె (లక్ష్మణుడికంటె); రావణతనయుండు= రావణుడికుమారుడు, 
ఇంద్రజిత్తు; అనిన్‌= యుద్దంలో; మీఅన్‌+చూచున్‌= అతిశయించటానికి యత్నిస్తాడు; తాన్‌= తాను (లక్ష్మణుడు); ఆతనికంటెను= 
ఇం(ద్రజిత్తుకంటెను; మున్ను+అ= ముందుగా; రాఘవ+అనుజుండు= లక్ష్మణుడు; అనుపమ, శర, లీలన్‌= సాటిలేని బాణప్రయోగం 
అనే (క్రీడలో; అతిశయంబుగన్‌= మిక్కుటంగా; మెజయున్‌= వెలుగొందుతాడు. 


తాత్పర్యం: సాటిలేని బాణప్రయోగంలో లక్ష్మణుడికంటె ఇంద్రజిత్తు మించటానికి యత్నించేవాడు; ఇం(ద్రజిత్తుకంటె 
ముందే లక్ష్మణుడు అతిశయించి తనమేటితనాన్ని ప్రదర్శించేవాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1173 


క అంత( బటుతోమరంబుల । నెంతయు వెస నృపతనూజు నింద్రజి వైవన్‌ 
సంతతశరముల నన్నిటి | నింతింతలు శకలములుగ నేసి నతండున్‌. 121 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; పటుతోమరంబులన్‌= గొప్పవైన చిల్లకోలలను; ఎంతయున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; 
నృపతనూజున్‌= రాజపుత్రుడిని - లక్ష్మణుడిని; ఇం(ద్రజి= ఇంద్రజిత్తు; వైవన్‌= వేయగా; అతండున్‌= అతడును (లక్ష్మణుడు); 
సంతతశరములన్‌= ఎడతెగని బాణాలచేత; అన్నిటిన్‌= అన్నిటిని (ఆ తోమరాలను అన్నిటిని); ఇంత+ఇంతలు= చిన్నిచిన్ని; 
శకలములుగన్‌= ముక్కలుముక్కలయ్యేటట్టుగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: అప్పుడు గొప్పవైన చిల్లకోలలను మిక్కుటమైన వేగంతో లక్ష్మణుడిపైకి ఇంద్రజిత్తు విసరాడు. లక్ష్మణుడు 
ఎడతెగని బాణపరంపరలు ప్రయోగించి ఆ తోమరాలను అన్నిటిని చిన్నచిన్న ముక్కలుముక్కలుగా ఖండించాడు. 


వ. అట్టియెడ నంగదుండు గడంగి లక్ష్మణునకుం దలకడచి యమందవేగంబున మందోదరీనందనుం గదిసి 
ఘనమహీరుహంబునం దన్మస్తకంబు వ్రేసినం జలింపక నిలింపవైరి నిశితప్రాసంబు వాసవపాత్తుం జంప 
నెత్తుటయు, లక్ష్మణుండు దానిం దునియ నేసిన, నయ్యసురయు గదాదండంబుందీర్షి యంగదువక్షంబు 
వ్రేసినం, దొలంగక చెలంగి వాలిసూనుండు సాలవృక్షంబున నా రాక్షసురథంబు రథ్యసారథి సహితంబుగా( 
జదియనడిచె; నట్లు విరథుండయి యచ్చోటన యంతర్జానంబు నొంది గగనగతుండయ్యె/ బదంపడి. 122 

ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ తరుణంలో; అంగదుండు= వాలికొడుకు, వానరయువరాజు; కడంగి= పూని; లక్ష్మణునకున్‌; 

తలకడచి= లక్ష్మణుడిని అతిక్రమించి ఉరికి; అమంద, వేగంబునన్‌= మిక్కుటమైన వేగంతో; మందోదరీనందనున్‌= 
మందోదరికొడుకు - ఇంధద్రజిత్తును; కదిసి= మార్కొని; ఘన, మహీరుహంబునన్‌= పెనుమ్రాకుతో; తత్‌+మస్తకంబున్‌= 

ఆతడియొక్క - ఇం(ద్రజిత్తుయొక్క శిరమును; ్రేసినన్‌= కొట్టగా; చలింపక= కంపించక; నిలింపవైరి= వేల్పులవిరోధి జ 

ఇం(ద్రబిత్తు; నిశిత, ప్రాసంబు= వాడిఅయినఈటెను; వాసవపొతత్రున్‌= అంగదుడిని (దేవేంద్రుడి మనుమడిని); చంపన్‌= 

సంహరించటానికి; ఎత్తుటయును= పూనుటయున్నూ; లక్ష్మణుండు; దానిన్‌= దానిని; తునియన్‌+ఏసినన్‌= బాణం ప్రయోగించి 
ఖండించగా; ఆ+అసురయున్‌= ఆ రాక్షసుడును, ఆ ఇం(ద్రబిత్తును; గదాదండంబున్‌= గుదియను; తీర్చి= సవరించి; 
అంగదువక్షంబు= అంగదుడియొక్క రొమ్ము; (వ్రేసినన్‌= కొట్టగా; తొలంగక= తప్పుకొనక; చెలంగి= విజృంభించి; వాలిసూనుండు= 
అంగదుడు (వాలికొడుకు); సాల, వృక్షంబునన్‌= మద్దిచెట్టుతో; ఆ రాక్షసురథంబు= ఆ రక్కసుడియొక్క, ఇం(ద్రబిత్తుయొక్క 
అరదం; రథ్యసారథి సహితంబుగాన్‌= గుర్రాలు సూతుడితో సహా; చదియన్‌+అడిచెన్‌= పచ్చడి అయ్యేటట్టు కొట్టాడు; అట్టు= 

ఆ రీతిగా; విరధుండు+అయి= తేరు కోల్పోయినవాడు అయి; (ఇంద్రజిత్తు; ఆ చోటన్‌+అ= ఆస్థలంలోనే; అంతర్జానంబున్‌+ 

ఒంది= అదృశ్యమై; గగన, గతుండు+అయ్యెన్‌= ఆకాశసీమకు వెళ్ళినవాడు అయినాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో వాలికొడుకు వానరయువరాజు అంగదుడు వేగంగా లక్ష్మణుడిని అతిక్రమించి దూకి 
మండోదరికొడుకు అయిన ఇంద్రజిత్తును మార్కొని, ఆతడితలను ఒకపెద్దమ్రానుతో కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకొని 
వేల్పులవిరోధి అయిన ఇంద్రజిత్తు ఒక వాడిఅయిన ఈటెతో అంగదుడిని సంహరించపూనుకొన్నాడు. అంతలో 
లక్ష్మణుడు ఆ ఈటెను తన బాణంతో ఖండించాడు. అప్పుడు ఇంద్రజిత్తు గదాదండంతో అంగదుడి రొమ్ముపై 
కొట్టాడు. అంగదుడును ఆ దెబ్బకు తట్టుకొని మద్దిచెట్టు గొని ఇంద్రజిత్తు రథాన్ని, సారథిని పచ్చడిఅయ్యేటట్టుగా 
మోదాడు. ఆ విధంగా రథాన్ని కోలుపోయిన ఇంద్రజిత్తు అచ్చటికచ్చటే అదృశ్యమై అకసానికి ఎగిరిపోయాడు. 
పిమ్మట. 


rey శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “ఎవ్వలన నుటుకునో యత. । డెవ్వరి నెటు సేయునొక్కొయిం” దనుచు€ గడున్‌ 

నివ్వెటిపడి కపిసేనలు । గ్రొవ్వుసెడం బంక్తివదనుకొడు కుద్దతుండై. 123 
ప్రతిపదార్థం: ఏ+వలనన్‌= ఏవైపునకు; ఉజుకును+ఓ= దూకునో; అతండు= వాడు, ఇంద్రజిత్తు; ఎవ్వరిన్‌= ఎవరిని; 
ఎటు+చేయున్‌+ఒక్కొ= ఏమిచేయునో కదా; ఇందున్‌= ఇచట; అనుచున్‌= అని యోచిస్తూ; కడున్‌= మిక్కిలి; నివ్వెజపడి= 
అచ్చెరువొంది; కపిసేనలు= వానరసైన్యాలు; (క్రొవ్వు+చెడన్‌= దర్పం గోల్పడగా; పంక్తివదను, కొడుకు= పదితలల వాడి 
పుత్రుడు, రావణుడికొడుకు ఇంద్రిజిత్తు;ు ఉద్ధతుండు+ఐ= గర్వంతో విజృంభించిన వాడై. 


తాత్పర్యం: 'అదృశ్యుడై ఆకాశానికి ఎగిరిన ఇంద్రజిత్తు ఎక్కడ ఏ వైపు దూకుతాడో! ఏవిధంగా (ప్రవర్తిస్తాడో 
ఎవరిమీద పడతాడో' అని వానరసేనలు అచ్చెరువుతో భీతిల్లాయి. రావణుడికొడుకు ఇంద్రజిత్తు గర్వంతో 
విజృంభించిన వాడై, 


చ. ఉటుముచు నంత్యకాలచలితోగ్రబలాహకలీల దోంపంగాం 
దటిచగు ఘోరపుంబిడుగుతండము వోని శరప్రతాన ము 
క్కి: దొరంగించుచుం గపిబలావళి. ద్రుంచి కలంచె నేపునన్‌ 
నెికులు నొంచి బాణమయనీరధి ముంచె రఘుప్రవీరులన్‌. 124 


ప్రతిపదార్థం: ఉబుముచున్‌= గర్జిస్తూ; అంత్య, కాల, చలిత+ఉగ్ర, బలాహక, లీల+తోపంాన్‌= ప్రళయసమయంలో 
తిరుగాడే భయంకరమైన మేఘంమాదిరి కన్సట్టగా; తజచు+అగు= దట్టమైన; ఘోరము+పిడుగు, తండము+పోని= భయంకరాలైన 
పిడుగులసముదాయాన్ని పోలే; శరప్రతానమున్‌= బాణాల సమూహాన్ని; ఉక్కు+అజన్‌= బలం అణగిపోయేటట్టుగా; తొరం 
గించుచున్‌= వర్షిస్తూ; కపి, బల+ఆవళిన్‌= వానరసేనా సమూహాలను; (త్రుంచి= ఖండించి; ఏపునన్‌= దర్పంతో; కలంచెన్‌= 
కలతచెందించాడు; రఘు(ప్రవీరులన్‌= రఘువంశంలో జనించిన గొప్పవీరులను; (రామలక్ష్మణులను); నెజంకులు+నాంచి= 
ఆయువుపట్టులు నొచ్చేటట్లుగా చేసి; బాణమయనీరధిన్‌= శర సముద్రంలో; ముంచెన్‌= మునిగేటట్టు చేశాడు. 


తాత్సర్యం: ఇంద్రజిత్తు (ప్రళభయకాలంలోని భయంకరమేఘంమాదిరిగా గర్జిస్తూ చిచ్చఅపిడుగుల సముదాయాలను 
పోలినబాణజాలాలను బలం జారిపోయేటట్టుగా కపిసేనలపై కురిపించి దర్పంతో కలత నొందించాడు. 
రామలక్ష్మణులను ఆయువుపట్టులు నొచ్చేటట్టుగా శర సముద్రంలో మునిగేటట్టు చేశాడు. 

య ద్‌ భా 


విశేషం: అలం: ఉపమ. 


క. మాయాధికు నంతర్శిత | కాయు. బురందరవిరోధి. గాకుత్‌స్టులు క్రో 
ధాయత్తు లగుచు నేసిరి । ధీయుక్తులు శబ్దభేదిదివ్యాస్తములన్‌. 125 


ప్రతిపదార్థం: మాయ+అధికున్‌= కపటమహిమచేత గొప్పతనం కలవాడిని; అంతర్హితకాయున్‌= కనిపించని దేహం కలవాడిని; 
పురందరవిరోధిన్‌= దేవేంద్రుడి శత్రువును - ఇంద్రజిత్తును; ధీయుక్తులు= బుద్ధిబలంతో కూడినవారు; కాకుత్‌స్టులు= 
కకుత్‌స్టవంశంలో జన్మించినవారు, శ్రీరాముడును లక్ష్మణుడును; (క్రోధ+ఆయత్తులు+అగుచున్‌= ఆ([గ్రహంతో సన్సద్దులు 
థి శ్ర YY దై అ ఇయ 
జౌతూ; శబ్ద, భేది, దివ్య+అ(స్తములన్‌= శబ్దాన్ని అనుసరించి ఛేదించే దేవతామహిమ గల మంత్రబాణాలతో; ఏసిరి= కొట్టారు. 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1175 
తాత్పర్యం: అదృశ్యమైన దేహం కలవాడు ఇంద్రజిత్తు. అతడు కపటయుద్దంలో ఆరితేరినవాడు. ఇక అతడిని 
బాణాలతో కొట్టటం ఎట్లా? బుద్ధికుశలత కల కాకుత్‌స్టులు కంటికి కనుపించని ఇందద్రజిత్తును శబ్దభేదిబాణాలు 


ప్రయోగించి కొట్టారు. 
యు 


విశేషం: శబ్దభేది బాణాలంటే - లక్ష్యం అదృశ్యమై ఉన్నప్పటికి కేవలం చప్పుడునుబట్టి లక్ష్యం ఉన్నతావు నెరిగి ప్రయోగించే 
అమ్ములు. ఇట్టిశక్తి మేటి విలుకాండ్రలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అట్టిశక్తి నార్జించిన భారతవీరులలో అర్జునుడు 
పేర్కొనదగినవాడు. 


వ. వానికి నలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలాప్రకరంబులు గైకొని యాకసంబున కెగసిన నద్దానవుండు 
వారి నందటి వెబిచటవ నేయుటయు(జేవ సెడి మగుడి పుడమి కెటి(గిరి; వాడంత నిలువక వాండి 
తూపులు వటిపి రామలక్ష్మణుల. గరంబు నొప్పించినం జెయ్వేది యయ్యన్నయుం దమ్ముండును గపిబలంబు 
లడల ధరణీతలంబునకు నొరగి విలయకాలపతితు లైన సూర్యేందుల చందంబున నున్నంగని 
సింహనాదంబుసేసి. 126 


ప్రతిపదార్థం: వానికిన్‌= అతడికి (ఇంద్రజిత్తుకు); అలిగి= ఆగ్రహం చెంది; సుగ్రీవ+ఆది, వానరులు= సుగ్రీవుడు మొదలగు 
కోతులు; వృక్ష శిలా, ప్రకరంబులు= చెట్టు, రాళ్ల సమూహాలు; కైకొని= చేతబట్టి; ఆకసంబునకున్‌= ఆ గగనానికి; ఎగసినన్‌= 
ఎగిరి వెళ్ళగా; ఆ, దానవుండు= ఆ రాక్షసుడు - ఇంద్రజిత్తు; వారిన్‌+అందజన్‌= వారలను అందరిని - ఆ సుగ్రీవాదులను; 
వెబిచణవన్‌= భయపడేట్టు; ఏయుటయున్‌= బాణాలతో కొట్టటమున్నూ; చేవ+చెడి= ఉక్కు తటిగి; మగుడి= తిరిగి; 
పుడమికిన్‌= భూమికి, ఎణు(గిరి= కూలిరి; వాండు= అతడు (ఇంద్రజిత్తు; అంతన్‌= అంతటితో; నిలువక= ఆలసించక; 
వాండితూపులు= వాడిఅయిన బాణాలు; పజపి= ప్రయోగించి; రామలక్ష్మణులన్‌= శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని; 
కరంబు= మిక్కిలి; నొప్పించినన్‌= బాధించగా; చెయేది= చేయు+ఏది= చేష్టలు తొలగి; ఆ+అన్నయును, తమ్ముండును= 
(రామలక్ష్మణులు); కపిబలంబులు= వానరసేనలు; అడలన్‌= భయంచెందగా; ధరణీతలంబునకున్‌= భూమి భాగానికి; 
ఒరగి= (వాలి; విలయకాల పతితులు= 'ప్రళయసమయంలో (భూమిపై) పడిపోయిన; సూర్య+ఇందుల= సూర్యుడు చంద్రుడు; 
చందంబునన్‌= మాదిరిగా; ఉన్నన్‌= ఉండగా; (ఇంద్రజిత్తు); కని= అరసి; సింహనాదంబు+చేసి= సింహంవలె గర్జించి. 
(క్రిందిపద్యముతో అన్వయం) 


తాత్పర్యం: ఇం(ద్రజిత్తుపై కోపించి, సుగ్రీవుడు మున్నగు వానరవీరులు పెద్దరాళ్ళ గుంపును, చెట్టసమూహాలను 
పట్టుకొని ఆకసానికి ఎగిరి వెళ్ళారుకాని ఆ రాక్షసుడు వారందరూ భయపడేటట్టుగా వాడిబాణాలను ప్రయోగించాడు. 
వారు అందరూ తిరిగి నేలపై కూలారు. అంతట ఇంద్రజిత్తు నిశితబాణాలు ప్రయోగించి శ్రీరాముడిని లక్ష్మణుడిని 
నొప్పించాడు. రామలక్ష్మణులు చేష్టలు దక్కి మూర్చిల్లి నేలపై వాలారు. వానరసేనలు భీతిల్లి గజగజలాడాయి. 
అప్పుడు నేలపై బడిన రామలక్ష్మణులు ప్రళయకాలంలో భూమిపై పడిన సూర్యచంద్రులవలె భాసించారు. ఆ 
దృశ్యాన్ని కాంచి, విజయదర్పంచేత ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. 


విశేషం: కవిత్రయంనాటి తెలుగుబాసకు నేటికాలపు తెలుగుబాసకు అక్కడక్కడ ఈషద్భేదాలు కానబడతాయి. ముఖ్యంగా- 
కారకంలో (విభక్తిప్రత్యయాల ప్రయోగంలో). “వానికి నలిగి” అనేది ప్రాచీనప్రయోగం. నేడు మనం అతడిపై అలిగి, అతనిపై 


ఆ(గ్రహించి అని అంటాం. 


కం శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. పరమోదాత్తుల( బార్తివోత్తముల శుంభద్విక్రమారంభులన్‌ 
అతి ® అ 
సురసంకాశుల( గోసలప్రభుల నస్తోకప్రభోద్దాములన్‌ 
వరలాభోన్నతు( డన్నిశాచరు(డు గర్వం బొప్ప దుర్వార ని 
ర్థర' నాగాస్తములం దదాహవమహిన్‌ బంధించె నయ్యిద్దటిన్‌. 127 


ప్రతిపదార్థం: వరలాభ+ఉన్నతుండు= వరాలను పొందటంచేత గొప్పతనం కలవాడు; ఆ+నిశాచరుండు= ఆ రక్కసుడు - 
ఆ ఇంద్రజిత్తు; గర్వంబు+ఒప్పన్‌= దర్పం శోభిల్లేటట్టుగా; పరమ+ఉదాత్తులన్‌= మిక్కిలి గొప్పవారిని; పార్థివ+ఉత్తములన్‌= 
రాజులలో ్రేష్టులను; శుంభత్‌+విక్రమ+ఆరంభులన్‌= దేదీప్యమానమైన పరాక్రమంతో కూడిన పురుషకారం కలవారిని; సుర, 
సంకాశులన్‌= దేవతలతో సమానులను; కోసల(ప్రభులన్‌= కోసల రాజ్యానికి అధినేతలను; అస్తోక, (ప్రభా+ఉద్దాములన్‌= 
మిక్కుటమైన తేజస్సుతో గంభీరమైన ఆకృతులు కలవారిని; ఆ+ఇద్దణన్‌= ఆ ఇరువురను, శ్రీరాముడిని లక్ష్మణుడిని 
(రామలక్ష్మణులను); దుర్వార, నిర్భర, నాగ+అ(స్తములన్‌= వారించటానికి శక్యం కాని భరించటానికి వీలులేనంత తీవా లైన 
పాములకు సంబంధించిన మం(త్రబాణాలచేత; తత్‌+ఆహవమహిన్‌= ఆ యుద్దభూమిలో; బంధించెన్‌= కట్టివేశాడు. 


తాత్పర్యం: మిక్కిలిగొప్పవారు, రాజన్యులలో శ్రేష్టులు, దేదీప్యమానమైన శౌర్యం అనే తేజస్సుతో వెలుగొందేవారు, 
వేల్పులతో సమానులు, కోసలదేశానికి అధిపతులు, మిక్కుటమైన వర్చస్సుతో విరాజిల్లేవారు అగు రామలక్ష్మణులను, 
వరాలు పొందటంచేత మహిమను ఆర్డించినవాడు అయిన ఇంద్రజిత్తు ఆయుద్దభూమిలో విజృంభించి, వారించటానికి 
వీలులేని 'నాగాస్రాలు” ప్రయోగించి బంధించాడు. 


వ. తదవసరంబున సుగ్రీవసుషేణ జాంబవత్రముఖు లైన కపివీరులు రామలక్ష్మణు లున్నయెడకుం జనుదెంచి, 
యెయ్యదియునుం జేయునది నేరక దుఃఖితు లగుచుండ నవ్విభీషణుండు వారి నాశ్వాసించి, బ్రహ్మాస్త్ర 
ప్రయోగంబున నారాజకుమారులకు బంధమోక్షంబు గావించె; సుర్రీవుండు విశల్యకరణి యను నౌషధంబున 
వారల విశల్యదేహులC జేసి; నిట్లు ప్రబుద్దులై రాఘవులు గ్రమ్మజిం గయ్యంబునకుం గడంగి; రప్పుడు 
రావణానుజుండు రామునకు. గృతాంజలి యై యి ట్లనియె. 128 


ప్రతిపదార్థం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సుగ్రీవ, సుషేణ, జాంబవత్‌+ప్రముఖులు+ఐన= సుగ్రీవుడు, సుషేణుడు, 
జాంబవంతుడు మున్నగునాయకులు అయిన; కపివీరులు= వానరయోధులు; రామలక్ష్మణులు= రాముడును లక్ష్మణుడును; 
ఉన్న+ఎడకున్‌= ఉన్నస్థలానికి; చనుదెంచి= వచ్చి; ఎయ్యదియునున్‌= ఏ+అదియునున్‌= దేనిని కూడా; చేయునది నేరక= 
చేయదగింది తెలియజాలక; దుఃఖితులు+అగుచుండన్‌= శోకిస్తున్నవారు జొతూఉండగా, ఆ+విభీషణుండు; వారిన్‌= వారిని 
(ఆ కపివీరులను); ఆశ్యాసించి= ఓదార్చి; బ్రహ్మాస్త్ర (బ్రహ్మ+అ(స్త్ర) ప్రయోగంబునన్‌= (బ్రహ్మకు సంబంధించిన మంత్రమహిమ 
కల బాణాన్ని ఉపయోగించి; ఆ రాజకుమారులకున్‌= ఆ రాజపుత్రులకు, రామలక్ష్మణులకు; బంధమోక్షంబు+కావించెన్‌= 
(నాగపాశాలయొక్క) బంధంనుండి విముక్తిని కల్పించాడు; సు(గీవుండు; విశల్యకరణి= విశల్యకరణి అనేపేరుకల; బౌషధంబునన్‌= 
మందుచేత; వారలన్‌= వారిని (రామలక్ష్మణులను); విశల్యదేహులన్‌= బాధకలిగించే పదార్థాలు తొలగిన శరీరాలు కలవారినిగా; 
చేసెన్‌= కావించాడు; ఇట్టు= ఈ రీతిగా; ప్రబుద్దులు+ఐ= స్పృహను కాంచి, తెలివిని పొందినవారై; రాఘవులు= రఘువంశజులు 
రామలక్ష్మణులు; (క్రమ్మజన్‌= మరల; కయ్యంబునకున్‌= యుద్దానికి; కడంగిరి= పూనుకొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; 
రావణ+అనుజుండు= రావణుడితమ్ముడు విభీషణుడు; రామునకున్‌; కృత+అంజలి+ఐ= నమస్కరించినవాడై; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1177 
తాత్పర్యం: ఆ సమయంలో సుగ్రీవుడు, సుషేణుడు, జాంబవంతుడు మున్నగు వానరనాయకులు మూర్చిల్లిన 
రామలక్ష్మణులవద్దకు వచ్చి చేసేదిలేక దుఃఖించసాగారు. అంత, విభీషణుడు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి 
రామలక్ష్మణులను నాగపాశాలనుండి బంధవిముక్తులను కావించాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే జొషధంతో 
రామలక్ష్మణుల దేహాలనుండి బాధ కలిగించే పదార్థాలను తొలగించాడు. ఈ విధంగా మూర్చనుండి తేరి, తెలివినొందిన 
రాముడును లక్ష్మణుడును మరల యుద్దం చేయటానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడు రావణుడి తమ్ముడు అయిన 
విభీషణుడు శ్రీరాముడికి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: “'విశల్యకరణి'- ములుకులు తీసివేసేది. శల్యం అనగా శరీరాన్ని నొప్పించే ముల్లు వంటి పదార్థం. విశల్యకరణి- 
దేహంలోని రక్తాన్ని శుద్ది చేసే జొషధం. ఇది గుడూచి తిప్పతీగ అని కొందరు, దంతినేపాళం అని కొందరు చెప్పుతున్నారు. 
భారతదేశాన మిక్కిలి (ప్రాచీనకాలంలో శరీరంలో నాటిన ములుకులను నెట్టి ఆగాయాలను మాన్ఫే బౌషధాలు ఉన్నట్టు మనకు 
వాజ్మయసాక్ష్యం ఇట లభిస్తున్నది. కరణులు నాలుగు : 1. విశల్యకరణి 2. సంధానకరణి 3. సౌవర్లకరణి 4. సంజీవకరణి. 


సీ, “నరనాథ! కిన్నరనాథుని పనుపున । శ్వేతుండు నాగ బ్రసిద్దు డైన 
గుహ్యకు. డిదె మీకు గొనివచ్చె దివ్యతో । యంబు; లీ జలముల నంబుజాక్ష! 
నయనపద్మక్షాళనము సేయు6 డిప్పు డ । దృశ్యభూతము లెల్లం దెల్లముగను 
గానంగం బడు' నన్న. గైకొని రాఘవుం | డనుజసహాయసమన్వితముగ 


ఆ. నట్ల చేసి, కనియె నంబరమధ్య సం । చారు( గృతవిపక్షసంప్రహారు 
నింద్రజాలశీలు నింద్రవిద్రావణు | రావణాగ్రతనయు రహితవినయు. 129 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజా, శ్రీరామా!; కిన్నరనాథుని పనుపునన్‌= కిన్నరుల రాజుయొక్క ఆజ్ఞచేత, కుబేరుడి ఆజ్ఞచొప్పున; 
శ్చేతుండు+నాంగన్‌= శ్వేతుడు అనగా; (ప్రసిద్దుడు+ఐన= యశస్సు నార్జించినవాడు అయిన; గుహ్యకుండు= వేల్పుజాతివాడు; 
దివ్యతోయంబులు= దేవతామహిమ కల నీళ్ళు; మీకున్‌= మీకొరకు; కొనివచ్చెన్‌= తీసికొనివచ్చాడు; అంబుజ+అక్ష!= 
పద్మాలవంటి కన్నులు కలవాడా! శ్రీరామచంద్రా! ఇది+ఎ= (ఇదె) ఇదుగో; ఈ జలములన్‌= ఈ నీళ్లతో; నయనపద్మక్షాళనము= 
పద్మాలవంటి కన్నులను కడుగుకొనటం; చేయుండు= చేయండి; ఇప్పుడు= ఈ సమయంలో; అదృశ్యభూతములు+ఎల్లన్‌= 
కానుపించని జడపదార్జాలు అన్నియున్నూ; తెల్లముగను= సుస్పష్టంగా; కానంగంబడున్‌= కన్పిస్తాయి; అన్నన్‌= అని పలుకగా; 
రాఘవుండు= శ్రీరాముడు; కైకొని= (ఆ దివ్యజలాలను) స్వీకరించి; అనుజ, సహాయ, సమన్వితముగన్‌= తమ్ముని సహాయంతో 
సాయము చేసే సహవ్రతులతోపాటుగా; అట్టు+అ+చేసి= ఆ విధంగానే చేసి (నయన(ప్రక్షాళనం చేసి); అంబరమధ్యసంచారున్‌= 
ఆకసం మధ్య తిరుగుతున్న వాడిని; కృతవిపక్ష సంప్రహారున్‌= శత్రువులను సంహరించినవాడిని; ఇంద్రజాలశీలున్‌= కనికట్టుకళలో 
చేయి తిరిగినవాడిని; ఇందద్రవిద్రావణున్‌= దేవేంద్రుడిని నీరసింపచేసినవాడిని; రావణ+అ(గ్ర, తనయున్‌= రావణుడియొక్క 
పెద్దకొడుకును; రహితవినయున్‌= అణకువ లేనివాడిని, దర్పం కలవాడిని - ఇం(ద్రజిత్తును; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: “శ్రీరామా! కుబేరుడు పంపగా శ్వేతుడనే దేవజాతివాడు మీకొరకు దివ్యజలాలను తెచ్చాడు. అంబుజాక్ష! 
వాటిని మీకనుదమ్ములకు రాసుకొంటే చాలు అదృశ్యంగా ఉండే సమస్త పదార్జాలుకూడా కంటికి సుస్పష్టంగా 
కనపడతాయి. కాబట్టి వాటిని స్వీకరించండి” అని విభీషణుడు అన్నాడు. శ్రీరాముడు తన తమ్ముడి సహాయంతో 
ఆవిధంగా ఆచరించాడు. దానితో ఆకాశం మధ్యలో తిరుగుతున్నవాడు, శత్రువులపై దెబ్బతీసే నిపుణుడు, 


en శ్రీమదాంధ్ర మహాభారతము 


మాయాజాల ప్రవీణుడు, ఇంద్ర విజేత, వినయరహితుడు, రావణుని పెద్ద కొడుకు అయిన ఇం[ద్రజిత్తును స్పష్టంగా 
చూడగలిగాడు. 


వ. ఆ రక్కసుండునుందన చేసిన పారుషంబు ప్రతిహతంబగుటకు వినయం బంది, మగుడి 
హోమకార్యంబునకుం బోవం దొడంగిన నెటింగి, విభీషణుండు లక్ష్మణుం జూచి” యన్నీచునకు హోమసమాప్తి 
యయ్య నేని నెవ్వరికిం గెలువ నశక్యంబు; వీని వెన్నడిం దగిలి తెగటార్సు' మనిన నతండు. 130 


ప్రతిపదార్థం: ఆ, రక్కసుండునున్‌= ఆ రాక్షసుడున్నూ, (ఇం[ద్రజిత్తున్నూ); తన చేసిన= తాను ఒనర్భిన; పౌరుషంబు= 
పురుషకారం, పురుషయత్నం; (ప్రతిహతంబు+అగుటకున్‌= వ్యర్థం కావటానికి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; నుగుడి= 
మరల; హోమకార్యంబునకున్‌= అభిచారహోమం సల్పటానికి; పోవన్‌+తొడంగినన్‌= వెడలటానికి ఉద్యమించగా; విభీషణుండు; 
ఎటీంగి= తెలిసికొని; లక్ష్మణున్‌+చూచి= లక్ష్మణుడినిచూచి; ఆ+నీచునకున్‌= ఆ దుష్టుడికి; హోమ, సమాప్తి+అయ్యెన్‌+ఏనిన్‌= 
వేల్చుట పూర్తి అయితే; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; గెలువన్‌= జయించటం; అశక్యంబు= సాధ్యం కాదు; వీనిన్‌= ఇతడిని 
(ఇం(ద్రబిత్తును); వెన్నడిన్‌+తగిలి= వెంటబడి పూని (వెన్నడి వెన్నాడి రూపాంతరం); తెగటార్పుము= సంహరించుము; 
అనినన్‌= అని (విభీషణుడు) చెప్పగా; అతండు= లక్ష్మణుడు. 


తాత్సర్యం: ఆ ఇంద్రజిత్తు తన పురుషకారమంతా వ్యర్థంకావటంచేత ఆశ్చర్యపడి తిరిగి అభిచారహోమం చేయటానికి 
ఉద్యమించాడు. ఆ విషయం తెలిసికొని, విభీషణుడు లక్ష్మణుడితో ఇట్లా చెప్పాడు. 'ఓ లక్ష్మణా! ఈ నీచుడైన 
ఇం(ద్రబిత్తు మరల అభిచారహోమాన్ని నెరవేరిస్తే ఇతడిని ఎవ్వరూ జయించనలవికాదు. కాబట్టి ఈతడిని వెన్నంటి 
సంహరించుము”- అని చెప్పగా అంతట లక్ష్మణుడు. 


ఆ. ఆర్జి వెనుక దగిలి యశనికల్పము లైన | శరము లేయుటయు, నిశాటవరుండు 

గినిసి వడి నెదిర్చి కీలించె లక్ష్మణు । నంగకముల నుజ్వలాంబకములు. 131 
ప్రతిపదార్థం: ఆర్బి= పెద్దకేక వేసి, సింహనాదం చేసి; వెనుకన్‌+తగిలి= వెన్నంటి వెడలి; అశనికల్పములు+ఐన= పిడుగులతో 
సమానా లయిన; శరములు= బాణాలు; ఏయుటయున్‌= ప్రయోగించుటయున్నూ; నిశాటవరుండు= రాక్షస శ్రేష్టుడు, ఇంద్రజిత్తు; 
కినిసి= ఆగ్రహించి; వడిన్‌= వేగంగా; ఎదిర్చి= మార్కొని; లక్ష్మణు+అంగకములన్‌= లక్ష్మణుడి అవయవాలయందు; 
ఉత్‌+జ్వల+అంబకములు= వెలుగొందేబాణాలు; కీలించెన్‌= నాటెను. 


తాత్సర్యం: లక్ష్మణుడు సింహనాదం చేసి ఇం[ద్రజిత్తును వెన్నాడి చిచ్చరపిడుగులను పోలిన బాణాలను ప్రయోగించాడు. 
ఆ రాక్షసుడైన ఇంద్రజిత్తు ఆగ్రహించి వేగంగా లక్ష్మణుడిని మార్కొని అతడి అవయవాలలో (ప్రకాశమానాలైన 


బాణాలు నాటాడు. 


వ. ఇట్లు దలపడి యవ్వీరు లిరువురు నిశాచరవనచరబలంబులు రణం బుడిగి వెబగుపడి తమపోరు 
సూచుచుండ నుద్దండవేదండ యుగళంబు పోలిక నాభీలశార్టూలద్వయంబు కరణి నసహ్యసింహ 
యమళంబు కైవడి నతిఘోరయుద్దంబు సేయం దొడంగి; రంత. 132 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా, తలపడి= మార్కొని; అవ్వీరులు= ఇరువురున్‌= ఇద్దరు (లక్ష్మణుడున్నూ, ఇం(ద్రజిత్తున్నూ); 
నిశాచర, వనచర, బలంబులు= రాక్షసులయొక్కయు వానరులయొక్కయు సేనలు; రణంబు+ఉడిగి= యుద్దాన్ని విరమించి; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1179 


వెజణంగుపడి= ఆశ్చర్యంపొంది; తమపోరు= తమయుద్దం; చూచుచుండన్‌= దర్శిస్తూ ఉండగా; ఉద్దండ, వేదండ యుగళంబు, 
పోలికన్‌= రెండు గొప్ప ఏనుగులవలె; ఆభీల, శార్జూల, ద్వయంబు, కరణిన్‌= భయంకరమైన రెండు పెద్దపులుల వలె; అసహ్య, 
సింహ, యమళంబు, కైవడిన్‌= సహింపరాని రెండు సింహాలవలె; అతిఘోరయుద్దంబు= మిక్కిలి భయంకరమైన పోరాటం; 
చేయన్‌+తొడంగిరి= చేయసాగారు; అంతన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా మార్కొని ఆ ఇరువురు వీరులున్నూ (ఇంద్రజిత్తు, లక్ష్మణుడు) రాక్షససేనలు, వానరసేనలు 
పోరాటం చేయటం మాని తమయుద్ద్ధాన్ని దర్శిస్తూండగా రెండు గొప్పు ఏనుగులవలె, రెండు భయంకరాలైన 
పెద్దపులులవలె, రెండు సహింపరాని సింహాలవలె మిక్కిలి భయంకరంగా పోరాడారు. అప్పుడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. వది నొక్కపెట్ట లక్ష్మణు. । డడరించె నిశాతశరము లా రక్కసుపై( 
గడంగి యతండు నాతనిపై | నెడపక నాటించెం గలయ నెనిమిది యమ్ముల్‌. 133 


ప్రతిపదార్థం: లక్ష్మణుండు; వడిన్‌= వేగంగా; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; నిశాతశరములు= వాడిబాణాలు; ఆ, రక్కసుపైన్‌= 
ఆ రాక్షసుడిమీద, ఇం(ద్రజిత్తుమీద; అడరించెన్‌= ప్రయోగించాడు; అతండు= ఇంద్రజిత్తు: కడంగి= పూని; ఆతనిపైన్‌= 
అతనిమీద, లక్ష్మణుడిపై; ఎడపక= వ్యవధి లేకుండగా; ఎనిమిదిఅమ్ములన్‌= ఎనిమిదిబాణాలను; కలయన్‌= అంతటా బాగుగా; 
నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టుగ చేశాడు. 


తాత్పర్యం: లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై వేగంగా ఒకేసారి వాడిఅమ్ములు పెక్కు ప్రయోగించాడు. ఆ ఇంద్రజిత్తు 
సయితం ఆ లక్ష్మణుడిపై ఎనిమిదిఅమ్ములను వ్యవధిలేకుండా శరీరమంతటా నాటేటట్టు ప్రయోగించాడు. 


ఆ. వాండితూపు లొడల వడి నాటుటయు నొచ్చి । తోన కలుషరోషధూమకేతుం 
డతిశయిల్ల రాఘవానుజుం డురుచాప । శింజినీరవంబు సెల6గ6 గవిసి. 134 


ప్రతిపదార్థం: వాండితూపులు= వాడిగల బాణాలు; ఒడలన్‌= శరీరంలో; వడిన్‌= వేగంగా; నాటుటయున్‌= గ్రుచ్చుకొనటంచేత; 

నొచ్చి= బాధపడి; తోన= వెంటనే; కలుష రోష, ధూమకేతుండు= కలకబారిన కోపం అనే అగ్ని; అతిశయిల్లన్‌= పెంపొంద; 

రాఘవ+అనుజుండు= శ్రీరాముడి తమ్ముడు; ఉరుచాపశింజినీరవంబు= గొప్పధనుస్సుయొక్క అల్లెత్రాటి ధ్వని; చెలంగన్‌= 
(30) 

అతిశయిల్లగా; కవిసి= మార్కొని. 


తాత్సర్యం: ఇంద్రజిత్తు ప్రయోగించిన వాడిబాణాలు తనశరీరాన నాటుకొనటంచేత, నొచ్చి వెంటనే కలకబారిన 
కోపం అనే అగ్నితో కూడినవాడూ జొతూ, విజృంభించి శ్రీరాముడితమ్ముడు లక్ష్మణుడు తన గొప్పధనుస్సుయొక్క 
అల్లైత్రాటి ధ్వని విస్తరించగా ఇంద్రజిత్తును మార్కొని. 


ఇంద్రజిత్తు లక్ష్మణునిచేత( జచ్చుట (సం. 3-273-22) 


మ. శితభల్లద్వితయంబునం గడువెసం జేదోయి ఖండించి ఖం 
డితగోత్రాచలతుంగశ్ళంగశతకోటిస్పారఘోరానల 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్యుతిసాంద్రం బగు శాతభల్ల మొకటం ద్రుంచెం గనత్ముండలా 

న్వితమై యొప్పు నిశాచరేంద్రుశిరమున్‌ వీరక్రియాదక్షు(డై. 135 
ప్రతిపదార్థం: శితభల్లద్వితయంబునన్‌= వాడియెన రెండు అమ్ములతో; కడున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; చేదోయి= 
రెండుచేతులను (ఇంద్రజిత్తుయొక్క చేతులజంటను); ఖండించి= తునిమి; ఖండిత, గోత్ర+అచల, తుంగ, శృంగ, శతకోటి, 
స్సార, ఘోర+అనల, ద్యుతి, సాం(ద్రంబు+అగు= ఖండించబడిన కులపర్వతంయొక్క ఎత్తెనశిఖరం గల వ(జ్రాయుధంయొక్క 
వ్యాప్తిచెందిన భయంకరమైన అగ్నిజ్వాలల కాంతిచే దట్టమైనది అయిన; శాతభల్లము+ఒకటన్‌= ఒక వాడి అయిన 
యీటెఅమ్ముచేత; కనత్‌+కుండల+అన్వితము+ఐ ఒప్పు= ప్రకాశమానమైన (చెవి) దుద్దులతో కూడి శోభిల్టునట్టి; నిశాచర+ఇంద్రు, 
శిరమున్‌= రాక్షస శ్రేష్టుడైన ఇంద్రజిత్తుయొక్క తలను; వీర, (క్రియా, దక్షుండు+ఐ= పరాక్రమం భాసించే కృత్యంలో నేర్పుకలవాడై; 
(త్రుంచెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: లక్ష్మణుడు వాడియెన రెండుభల్లాలు ప్రయోగించి మిక్కిలివేగంగా ఇంద్రజిత్తు రెండుచేతులను 
ఖండించాడు. వెనువెంటనే ఖండించబడిన కులపర్వతశిఖరం గల వజ్రాయుధంయొక్క, వ్యాప్తిచెందిన భయంకరమైన 
అగ్నిజ్వాలల వెలుగుతో నిగ్గుదేలిన వాడిభల్లం ప్రయోగించి ప్రకాశమానమైన కుండలాలతోశోభిల్లే ఇంద్రజిత్తు 
శిరస్సును పరా[క్రమదక్షుడై లక్ష్మణుడు నరికాడు. 
ఆ. భగ్నశాఖ మైన పాదపంబును బోలె । నిట్లు సంగరమున నింద్రజిత్తు 

పడిన జూచి దైత్యబలములు భయమంది । పబిచె। జెలంగి యార్దె. బ్లవగబలము. 136 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా, ఇం(ద్రజిత్తు= మేఘనాదుడు; సంగరమునన్‌= యుద్దంలో; భగ్నశాఖము+ఐన= ఖండించబడిన 
కొమ్మలు కలది అయిన; పాదపంబును+పోలెన్‌= చెట్టువలె; పడినన్‌= కూలగా; చూచి= కనుగొని; దైత్యబలములు= 


రాక్షసులసేనలు; భయము+అంది= భీతిల్లి; పజచెన్‌= పారిపోయాయి; ప్లవగబలము= వానరసైన్యం; చెలంగి= అతిశయించి; 


ఆర్ఫెన్‌= సింహనాదం చేసింది. 


తాత్సర్యం: ఈ రీతిగా ఇంద్రజిత్తు యుద్దభూమి పై కొమ్మలు నరుకబడిన వృక్షంవలె కూలగా, కనులార, కాంచిన 


రాక్షససేనలు భీతిల్లి పారిపోయాయి. వానరసైన్యాలు సింహనాదాలు చేశాయి. 


విశేషం: అలం: ఉపమ. 
క. తనయునిమరణం బేర్పడ । విని దశకంధరు(డు శోకవివశుం డై బో 
రన బాష్పము లొలుక(గ హా! । యనుచుం బదినోళ్ళు( దెజిచి యజచెం బెలుచన్‌. 137 


ప్రతిపదార్థం: దశకంధరు(డు= పదికంఠాలు కలవాడు- రావణుడు; తనయుని మరణంబు= కొడుకుయొక్క చావు 
(ఇం[ద్రజిత్తుమరణవార్త); ఏర్పడన్‌ విని= వివరంగా ఆలకించి; శోకవివశుండు+ఐ= దుఃఖంచేత వశం తప్పినవాడై; బోరన= 
వేగంగా; బాప్పములు= కన్నీటిబిందువులు; ఒలుకంగన్‌= కారగా; 'హా'+అనుచున్‌= అయ్యో యని దైన్యంతో; పదినోళ్ళు= పది 
నోరులు తెజుచి= విప్పి; పెలుచన్‌= గట్టిగా; అజచెన్‌= విలపించాడు. 


తాత్పర్యం: తనకొడుకుమృతివార్త వివరంగా విని, రావణుడు దుఃఖం పెల్లుబికి వశంతప్పినవాడై వేగంగా 
కన్నీటిబిందువులు కారగా దైన్యంతో హాహాకారాలు చేస్తూ పదినోళ్లు తెరచి బిగ్గరగా విలపించాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1181 


విశేషం: అలం: స్వభావోక్తి. కన్నులనుండి బాష్పబిందువులు వేగంగా (స్రవించటం, శరీరం వశంతప్పటం, హాహాకారాలు 
చేయటం, 'పదినోళ్లు' తెరచి బిగ్గరగా ఏడవటం స్వభావసిద్దాలు; సహజాలు. 


క్ర శోకంబు సైంప లేక య । శోకవనంబునకు నరిగి సురశత్రుండు రో 
షాకులు(డై జానకి బు । ణ్యాకారం జంప. జంద్రహాసము వెటికెన్‌. 138 


ప్రతిపదార్థం: (రావణుడు); శోకంబు= దుఃఖం; సై(పలేక= భరించజాలక; అశోకవనంబునకున్‌= అశోకవృక్షాలు ఎక్కువగా 
కల తోటకు; అరిగి= వెడలి; సురశత్రుండు= వేలుపుల విరోధి, రావణుడు; రోష+ఆకులు(డు+ఐ= కోపంచేత కలత 
చెందినవాడై; పుణ్య+ఆకారన్‌= మూర్తీభవించిన సుకృతాన్ని అంటే పుణ్యమే మానవఆకారం తాల్చిందా అన్నట్లు ఉన్నదానిని; 
జానకిన్‌= జనకుడిపుత్రిక అయిన సీతను, చంపన్‌= సంహరించటంకొరకై; చంద్రహాసము= చంద్రహాసం అనే పేరు గల తన 
కత్తిని; పెటికెన్‌= (ఒరనుండి) పైకి లాగాడు. 


తాత్పర్యం: రావణుడు పుత్రశోకాన్ని భరింపలేక వెనువెంటనే అశోకవనానికి వెళ్ళాడు. పుణ్యమే మానవస్త్రీ శరీరాన్ని 
తాల్చి కనుపిస్తున్నదా అనునట్లు అక్కడ ఉన్న సీతను కోపంచేత కలతచెందిన మనస్సుకలవాడై రావణుడు సంహరింప 
తలపోసి, ఒరనుండి తనకత్తి అయిన చంద్రహాసాన్ని పైకి లాగాడు. 


విశేషం: (1) రావణుడి కత్తిపేరు *చంద్రహాసం”. (2) సీతపై ఏర్పడిన కసి రావణుడికి పుత్రశోకంచేత ఇనుమడించింది. 
అందుచేత ఆతడు సీతను సంహరింప తలపోశాడు. ఆడుదానిని చంపటం వీరమర్యాద కాదు. అయినను రావణుడు అపుడు 
క్షణికోద్రేకానికి లోనయ్యాడు. 


వ. అప్పుడు వయోవినయవృద్దుం డయిన యవింధ్యుం డతని వారించి, యిట్లనియె. 139 


తాత్సర్యం: అప్పుడు వయసులోను, వినయంలోను పెద్దవాడు, వినయపరుడు అయిన అవింధ్యుడు రావణుడిని ఆ 
పనినుండి మాన్పించి ఇట్లా అన్నాడు. 


చ. “ఇది తగునే దశానన! మహేంద్రుడు లోనగు దేవతాతతిం 
గదనములో జయించి త్రిజగంబుల. బేర్కొనియున్న నీకు ని 
మ్ముదిత వధింతు నంట గడుమోసము గాదొకొ! యోపుదేని నే 
పొదవ(గ రాఘవున్‌ గెలువు; ముగ్మలిం జంపినం బెంపు గల్గునే” 140 


ప్రతిపదార్థం: దశ+ఆనన!= పదిమొగాలు కలవాడా! ఓ రావణా! ఇది= ఈ (స్రీహత్యా ప్రయత్నం; తగునే= నీకు భావ్యమైనట్టిదా; 
మహా+ఇంద్రుండు= దేవేంద్రుడు; లోనగు= మున్నగు; దేవతా+తతిన్‌= వేల్చులసముదాయాన్ని; కదనములోన్‌= యుద్దంలో; 
జయించి= గెలిచి; (త్రి, జగంబులన్‌= మూడులోకాలలోను; పేర్‌+కొని+ఉన్న, నీకున్‌= యశస్సు నార్జించి ఉన్న నీకున్‌; 
ఈ+ముదితన్‌= ఈ ఆడుదానిని- సీతను; వధింతున్‌+అంట= చంపెదను అనటం; కడున్‌= మిక్కిలి; మోసముకాదు+ఒకొ!= 
వంచనకాదా! (వంచన చేయటమే అగును); ఓపుదు+ఏనిన్‌= సామర్థ్యం ఉంటే; ఏపు+ఒదవంగన్‌= అతిశయం శోభిల్లేటట్టుగా; 
రాఘవున్‌= రఘువంశజుడైన శ్రీరాముడిని; గెలువుము; ఉగ్మలిన్‌= ఆడుదానిని; చంపినన్‌= చంపివేస్తే; 
కల్లునే= ఏర్పడుతుందా? (ఏర్పడదు). 


లీ 


౦పు= గొప్పతనం; 


iiss శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'పదిమొగాలు కల రావణా! ఇట్టి స్రీహీత్యాప్రయత్నం నీవంటి మహావీరుడికి తగిన కృత్యం కాదు; నీవు 
దేవేంద్రుడు మున్నగు వేల్పుల సముదాయాన్ని యుద్దంలో జయించినవాడవు. గొప్పకీర్తి ఆర్జించినవాడవు. ఈ 
విధంగా ఆడుదానిని అబలను వధించటం వంచన అనిపించుకొంటుంది. నీకు శక్తిసామర్థ్యాలు ఉంటే రఘువంశజుడైన 
శ్రీరాముడిని జయించుము. ఆడుదానిని సంహరించినంతమాత్రాన నీకు అభ్యుదయం చేకూరదు సుమా! 


వ. అనినం దద్వచనంబుల నుపశమితకోధుండై దోషాచరేశ్వరుండు సమరసన్నాహం బమర రథం బెక్కిమిక్కిలి 
బీరంబు సొంపార నఖిలసేనాసహితంబుగా( బురంబు వెల్వడి నడతెంచె; నంత. 141 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అవింధ్యుడు చెప్పగా; తత్‌+వచనంబులన్‌= ఆతడియొక్క మాటలచేత; ఉపశమిత(క్రోధుండు+ఐ= 
చల్చారిన కోపం కలవాడై; దోషాచర+ఈశ్వరుండు= నిశాచరప్రభువు, రావణుడు; సమరసన్నాహంబుఅమరన్‌= యుద్దంకొరకు 
చేసే ప్రయత్నం శోభిల్లగా; రథంబు+ఎక్కి= తేరును అధిరోహించి; మిక్కిలి= గొప్ప; బీరంబు, సొంపు+ఆరన్‌= దర్పంయొక్క 
శోభ విలసిల్లేటట్టుగా; అఖిలసేనా సహితంబుగాన్‌= సమస్తమైన సేనలతో కూడినవాడై; పురంబు= (లంకా) పట్టణం; వెల్వడి= 
వెలుపలకు వచ్చి; నడతెంచెన్‌= యుద్దానికి వెళ్ళాడు; అంతన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అవింధ్యుడు పలుకగా ఆతని మాటలవలన రావణుడికోపం ఉపశమించింది. రావణుడు 
యుద్దప్రయత్నాలు చేసి సాధనాలు సమకూర్చుకొని రథాన్ని ఎక్కి మిక్కుటమైన డాబు, దర్పం, శోభిల్లేటట్టుగా 
సమస్తసైన్య సమేతుడై లంకాపురంనుండి నిష్రమించి, యుద్దరంగానికి వెళ్ళాడు. ఆ సమయంలో. 


a= 


శా. సుగ్రీవాదిసమస్తవానరులుC బ్రస్పూర్జన్మహావిగ్రహ 
వ్యగ్రాకారత బేర్ది భూరుహశిలావ్రాతంబులం దాల్చి వా 
లాగ్రవ్యాచలనంబు లొప్ప దశకంఠాగ్రేసరోదగ్ర దై 
త్యగ్రామంబు నెదిర్దినన్‌ సమర మత్యంతోగ్ర మయ్యెన్‌ వడిన్‌. 142 


ప్రతిపదార్థం: సుగ్రీవ+ఆది, సమస్తవానరులున్‌= సుగ్రీవుడు మున్నగు కోతులు అందరున్నూ; ప్ర, స్ఫూర్ణత్‌+మహా, విగ్రహ, 
వ్యగ్ర+ఆకారతన్‌= మిక్కుటంగా వెలుగొందే గొప్ప యుద్దమందు వేగిరపడే ఆకారాలతో; పేర్చి= అతిశయించి; భూరుహ, 
శిలా, వ్రాతంబులన్‌= చెట్ల రాళ్ల సముదాయాలను; తాల్భి= ధరించి; వాల+అ(గ్ర, వ+ఆ చలనంబులు= తోకల చివరిభాగాలను 
బాగా చలింపచేయటాలు; ఒప్పన్‌= శోభిల్లగా; దశకంఠ+అగ్రేసర+ఉద(గ్ర, దైత్య, (గ్రామంబున్‌= రావణుడికి ముందు నడతెంచే 
భయంకరరాక్షస సమూహాన్ని; ఎదిర్చినన్‌= మార్కొనగా; వడిన్‌= శీఘ్రంగా, సమరము= యుద్దం; అత్యంత+ఉ(గ్రము+అయ్యెన్‌= 
మిక్కిలి భయంకరం అయింది. 


తాత్సర్యం: సుగ్రీవుడు మున్నగు ఎల్లవానరులు గొప్పయుద్దం కోసం వేగిరపడే ఆకారాలతో విజృంభించి చెట్టు 
రాళ్ళు పూని, తోకలు (త్రిప్పుతూ రావణుడికి ముందు నడచి వచ్చిన రాక్షససేనలను ఎదుర్కొనగా సంగ్రామం 
మిక్కిలి భయంకరం అయింది. 


వ. ఆ సమయంబున నఖిలమాయాకుశలుం డైన దశముఖుండు మాయ గావించిన. 143 


తాత్సర్యం: అప్పుడు మాయలన్నింటిలో నిపుణుడైన రావణుడు మాయను ప్రదర్శించగా. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1183 


క. ఆ రావణుదేహంబున | ఘోరగదాశక్తిఖడ్గ కోదండధరుల్‌ 
వీరులు సహస్రసంఖ్యల । వారలు జనియించి రసురవరు లుద్దతులై. 144 


ప్రతిపదార్థం: ఆ రావణుదేహంబునన్‌= ఆ రావణుడియొక్క శరీరంలో; ఘోర, గదా, శక్తి ఖడ్గ, కోదండ, ధరుల్‌= భయంకర 
మైన గదలు, శక్తులు, కత్తులు, ధనుస్సులు ధరించినవారు; వీరులు= యోధులు; సహ(స్రసంఖ్యలవారలు= వేలకొలది; 
అసురవరులు= రాక్షస శ్రేష్టులు; ఉద్దతులు+ఐ= గర్వించినవారై; జనియించిరి= ఉద్భవించారు. 

ఠా = 


తాత్సర్యం: ఆ రావణుడి శరీరంనుండి వేనకువేలు రాక్షసయోధులు భయంకరమైన గదలు శక్తులు కత్తులు 
ధనుస్సులు మున్నగునవి చేతపట్టినవారై గర్వంతో అతిశయించినవారు ఉద్భవించారు. 


వ. వారి నందటి(గౌసల్యానందనుండు సాంద్రశరజాలంబుల నవలీలం దునిమి తూ(టాడిన నమ్మేటి రక్కసుండు 
మటియు నొక్కమాయ ప్రయోగించి రామలక్ష్మణ ప్రతిరూపంబు లనేకంబు లుత్పాదించుటయు, 
నయ్యన్నయుం దమ్ముండును వెజంగు పడియునుం జిడిముడివడక యమ్మాయారూపంబు లన్నియుం 
దునిమి, తదనంతరంబ. 145 


ప్రతిపదార్థం: వారిన్‌అందజన్‌= ఆ ఆయుధవిశేషధారులను అందరిని; కౌసల్యానందనుండు= కౌసల్యకొడుకు- శ్రీరాముడు; 
సాంద్రశరజాలంబులన్‌= దట్టమైన అమ్ములసముదాయాలచేత; అవలీలన్‌= సులువుగా; తునిమితూ(టాడినన్‌= ముక్కలు 
ముక్కలు చేయగా; ఆ+మేటి రక్కసుండు= ఆ గొప్ప రాక్షసుడు- రావణుడు; మణియున్‌= వెండియును; ఒక్కమాయ= 
ఒక కాపట్యం; ప్రయోగించి= ఉపయోగించి; రామలక్ష్మణ (ప్రతిరూపంబులు= రాముడిని లక్ష్మణుడిని పోలిన రూపాలను; 
అనేకములు= పెక్కు; ఉత్సాదించుటయున్‌= పుట్టించగా; ఆ+అన్నయున్‌= ఆ అన్నయును (రాముడును); తమ్ముండును= 
అనుజుడును (లక్ష్మణుడును); వెణగుపడియునున్‌= అచ్చెరువు నందినప్పటికీ; చిడిముడిపడక= కలత చెందక; 
ఆ+మాయారూపంబులు+అన్నియున్‌= ఆ కృతకాలైన ఆకృతులను అన్నింటిని; తునిమి= ఖండించి; తత్‌+అనంతరంబు+అ= 
అటుపిమ్మట. 


తాత్పర్యం: ఆ విధంగా ఆయుధవిశేషాలను ధరించి ఉద్భవించిన మాయారాక్షసులనందరిని కౌసల్యకొడుకు శ్రీరాముడు 
ముక్కలుముక్కలుగా చేయగా, ఆ గొప్పరాక్షసుడైన రావణుడు వెండియు ఒకమాయ కల్పించి, రామలక్ష్మణులవలెనే 
కన్పించే పెక్కుమందిని సృజించాడు. రామలక్ష్మణులు రావణుడి కాపట్యానికి అచ్చెరువునందినా కలతచెందక, ఆ 
మాయారూపాలను ఖండించారు. అటుపిమ్మట. 


చ. అభినవభానుబింబరుచిరాకృతియున్‌ హరియుక్తమున్‌ మహా 

రభసదురాసదంబును విరాజితకేతన వైజయంతికా 

ప్రభయును నైన తేరు సురపాలకుపంపునం జేసి రాఘవ 

ప్రభునకు. దెచ్చి మాతలి సభక్తికు(డై ప్రియమొప్ప నిట్లనున్‌. 146 
ప్రతిపదార్థం: అభినవ, భాను, బింబ, రుచిర+ఆకృతియున్‌= అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబంవలె వెలుగొందే రూపం 


కలిగినట్టిదియును; హరియుక్తమున్‌= గుర్రాలు పూన్చబడినట్టిదిన్నీ; మహా, రభస, దురాసదంబును= మిక్కుటమైన వేగంలో 
అతి క్రమించరానట్టిదిన్నీ; విరాజిత, కేతన, వైజయంతికా, ప్రభయునున్‌= వెలుగొందే జెండా- వైజయింతిక యొక్క కాంతులు 


న! శ్రీమదాంధ్ర మహాభారతము 


కలిగినట్టిదిన్నీ; ఐన= ఐనట్టి; తేరు= రథం; సుర, పాలకు, పంపునన్‌+చేసి= స్వర్గప్రభువు అయిన దేవేంద్రుడి ఆజ్ఞచొప్పున; 

మాతలి= దేవేంద్రుడి రథసారథి అయిన మాతలి అనే పేరు కలవాడు; రాఘవ(ప్రభునకున్‌= రఘువంశానికి చెందిన రాజుకు- 

శ్రీరాముడికి; తెచ్చి= తీసికొనివచ్చి; సభక్తికుడు+ఐ= భక్తితో కూడినవాడై; ప్రియము+ఒప్పన్‌= ప్రీతిశోభిల్లేట్టుగా; ఇట్టు+అనున్‌= 
కూ CHT (30) 

ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఉదయించే సూర్యబింబంవలె ధగద్దగాయమానంగా వెలుగొందేదిగా, గుర్రాలు పూన్చబడిందీ, 
అన్నిరథాలకంటె వేగంగా పోగలిగిన శక్తి గలదీ; వైజయంతి” అనేపేరు కల పతాకకాంతులతో విరాజిల్లేదీ, అయిన 
ఆ రథాన్ని దేవేంద్రుడి ఆజ్ఞవొప్తున మాతలి తెచ్చి, శ్రీరాముడికి భక్తితో నమస్కరించి ఇట్టా పలికాడు. 


విశేషం: (1) దేవేంద్రుడు శ్రీరామునికి తనరథాన్ని పంపించాడు. కారణం సుగమం. రావణుడు దేవేం(ద్రుడిశత్రువు. శత్రువుయొక్క 
శత్రువును పరమమి(త్రుడిగా పరిగణించటం రాజనీతి. శ్రీరాముడి విజయంలో పాలుపంచుకోదగినవాడు దేవేంద్రుడు. (2) 
ఇంతకుముందు కుబేరుడు గుహ్యకుడిని తనదూతగా పంపి శ్రీరాముడికి 'దివ్యతోయములను” బహూకరించాడు. చూడుడు- 
పద్యసంఖ్య 129 సీసం. కుబేరుడికి రావణుడు శత్రువు. రావణుడికి శత్రువు అయిన శ్రీరాముడు కుబేరునికి మిత్రుడు కదా!. 


మ. _ 'ధరణీనాథ! సురేంద్రుతే రిది; మహాదైత్యేంద్రులం దొల్లి యీ 
యరదం బెక్కి యనేకులం దునిమె జంభారాతి ఘోరాజి; నీ 
యరదం బెక్కినధింపు నీవును మదీయస్వార సారథ్య ని 
ర్థరభంగిన్‌ దశకంధరుం ద్రిభువనీభంగోన్నమత్మంధరున్‌.' 147 


ప్రతిపదార్థం: ధరణీనాథ!= రాజా, శ్రీరామచంద్రా!; ఇది= ఈ రథం; సుర+ఇంద్రు, తేరు= దేవేంద్రుడి అరదం; మహాదైత్య+ 
ఇంద్రులన్‌= గొప్ప రాక్షస్రేష్ణులను; తొల్లి= పూర్వకాలంలో; ఈ అరదంబు+ఎక్కి= ఈ రథాన్ని అధిరోహించి; అనేకులన్‌= 
పెక్కుమందిని; ఘోర+ఆజిన్‌= భయంకరమైన యుద్దంలో; జంభ+అరాతి= (జంభుడు అనే రాక్షసుడికి విరోధి) దేవేంద్రుడు; 
తునిమెన్‌= ఖండించాడు; ఈ అరదంబు= ఈ రథాన్ని; ఎక్కి= అధిరోహించి; నీవును= ఓ రామా! నీవును; మదీయ, స్సార, 
సారథ్య, నిర్భర, భంగిన్‌= నాదైన విస్తరించిన రథంనడుపు నేర్పుయొక్క సమగ్రమైన రీతిచేత; దశకంధరున్‌= పదికంఠాలు 
కలవాడిని; (త్రిభువనీభంగ+ఉన్నమత్‌+కంధరున్‌= మూడులోకాలయొక్క భంజనం చేత గర్వించిన కంఠాలు కలవాడిని; 
వధింపు= సంహరించుము. 


తాత్సర్యం: 'రాజా! శ్రీరామా! ఇది దేవేంద్రుడి రథం. పూర్వకాలంలో ఈ రథాన్ని అధిరోహించి. భయంకరమైన 
ఈ యుద్దంలో జంభుడి విరోధి అయిన దేవేంద్రుడు గొప్పరాక్షసవీరులను పెక్కుమందిని సంహరించాడు. నీవుకూడా 
దేవేంద్రుడి రథాన్ని అధిరోహించి నేను అప్రతిమానచాతుర్యంతో తేరునడపుతుండగా మూడులోకాలను ఓడించిన 
దర్పంచేత తలనెత్తుకొని తిరుగాడే రావణుడిని సంహరించుము.' 


మ. అనినన్‌ మాతలి నాదరించి యరదం బా రాఘవుం డెక్కియు 
క్కున మీటెన్‌ రిపుకోటిమీంద విలసత్మోదండమౌర్వీమహా 
స్వనభిన్నాఖిలదిగ్విభాగు. డగుచున్‌ శాతాస్త్రధారాభిషే 
చనపూతప్రతిపక్షసైన్యుం డగుచున్‌ సంరంభదుర్వారతన్‌. 148 


ఆ We 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1185 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(మాతలి) చెప్పగా; ఆ రాఘవుండు= ఆ రాముడు; మాతలిన్‌= మాతలిని; ఆదరించి= గౌరవించి; 
అరదంబున్‌= రథాన్ని; ఎక్కి= అధిరోహించి; రిపుకోటిమీ(దన్‌= శృత్రుసమూహంపై; విలసత్‌+కోదండ, మౌర్వీ, మహా, స్వన, 
భిన్న+అఖిల, దిక్‌+విభాగుడు+అగుచున్‌= శోభిల్లే వింటి అల్లైత్రాటియొక్క గొప్పశబ్దంచేత చీల్చబడిన అన్నిదెసల విభాగాలు 
కలవాడు బౌతూ, తనవింటిఅల్లైత్రాటిమోతచే దిక్కులు అన్నిటిని చిల్లులు పడేటట్టు చేసినవా డౌతూ; శాత+అ'స్త్ర, ధారా+అభిషేచన, 
పూత, (ప్రతిపక్ష, సైన్యుండు+అగుచున్‌= వాడి అయిన మంత్రబాణవర్షంయొక్క తడుపుచేత పవిత్రాలైన విరోధిసేనలు 
కలవాడు జౌతూ; సంరంభ, దుర్వారతన్‌= ఉద్రేకం యొక్క వారింప శక్యంగామిచేత; ఉక్కునన్‌ మీజెన్‌= బలంతో విజృంభించాడు. 
తాత్సర్యం: ఆ మాటలు విని శ్రీరాముడు మాతలిని అభినందించాడు. పిదప శ్రీరాముడు ఆ రథాన్ని అధిరోహించాడు. 
శత్రుసమూహాలపై విజృంభించి తనవింటి అల్లైత్రాటి మోతతో దెసలకొసలు చిల్లులుపడేటట్టు చేశాడు. ఆపజాలని 
ఉద్రేకంతో శత్రుసైన్యాలపై శరపరంపరలు వర్షించి ఆ వర్షధ్రారలచేత వారిని పవిత్రులు అయ్యేటట్టుగా చేశాడు. 
ఉ. _ అత్తటి రావణుండు విలయానలదుస్పహమూర్తియై నరేం 

ద్రోత్తముమీ(ద( దేరు గడు నుగ్రగతిం బటిపించి సంతతో 

ద్వృత్తశరప్రవాహపరివీతదిశాముఖు( డైన( జూచి పే 

రుత్తలమంది రాతనిసముద్దతికిన్‌ దివినుండి నిర్దరుల్‌. 149 
ప్రతిపదార్థం: ఆ+తజీన్‌= ఆ తరుణంలో; రావణుండు; విలయ+అనల, దుస్సహ, మూర్తి+ఐ= ప్రళయకాలంలోని అగ్నివలె 
సహించటానికి శక్యంకాని ఆకారం కలవాడై; నర+ఇం(ద్ర+ఉత్తముమీ(దన్‌= నరులలో శ్రేష్టుడు ఐన శ్రీరాముడిపై; తేరు= 
రథం; కడున్‌= మిక్కిలి; ఉగ్రగతిన్‌= భయంకరంగా; పజపించి= నడిపించి; సంతత+ఉత్‌+వృత్త, శర, ప్రవాహ, పరివీత, దిశా, 
ముఖుండు+ఐనన్‌= ఎల్లప్పుడు గర్వించిన అతిశయించిన అమ్ములవెల్టువచేత చుట్టబడిన దెసల మొగాలు కలవాడు కాగా; 
ఎగతెగని, అతిశయించిన అమ్ముల వెల్టువచే చుట్టబడిన దిజ్ముఖాలు కలవాడుకాగా, చూచి= అరసి; దివినుండి= స్వర్గంనుండి; 


నిర్జరుల్‌= దేవతలు; ఆతని సమ్‌+ఉద్దతికిన్‌= రావణుడియొక్క మిక్కుటమైన విజృంభణకు; పేరు+ఉత్తలము+అందిరి= 
గొప్పతత్తరపాటును చెందారు. 


తాత్పర్యం: ఆ రణంలో రావణుడు విజృంభించాడు. అతడు ప్రళభయకాలంలోని అన్నివంటి ఆకారంతో తేజరిల్హాడు. 
తన రథాన్ని భయంకరవేగంతో నరోత్తము డైన శ్రీరాముడిపైకి నడిపించాడు. అతిశయించే పైకెగిరే వెల్లువవలె 
అమ్ముల పరంపరలు ప్రయోగించి దిజ్ముఖాలను కప్పాడు. దివినుండి రావణుడి విజృంభణం గమనించిన దేవతలు 
మిక్కుటమైన ఆతురతను ఆవేదనను అనుభవించారు. 


వ. ఇట్లు దలపడి రామరావణు లతిఘోరంబుగా. బోరం దొడంగి; రంత బంక్తివదనుండు నిబిడజ్వాలాకరాళం 
బగు శూలంబు రాఘవుమీ(దం బ్రయోగించిన, నతండును నడుమన దాని€ దునియలు సేసిన, నీసునం 
బెరింగి సురవైరి మటియునుం దరతరంబ శతసహస్రసంఖ్యల శూలంబులు భిండివాలంబులు. 
దోమరంబులు శరంబులుం బజి(దించి యంబరంబెల్ల నస్తమయంబుం గావించిన నఖిలభూతంబులును 
హాహాకారవ్యాకులంబు లయ్యె; నసురసైన్యంబున భేరీ ప్రముఖతూర్యనినదంబులు సెంహనాదంబులు సెలంగె6 
గొండొకసేపునకు రావణప్రయుక్తం బయిన శస్తాస్రదహనం బంతయు నిరంతరవిశిఖధారాసారంబునం 
గబళించి రామజలధరంబు గంభీరసారంబునం బొదలుటయు సకలప్లవంగసముదయంబును బ్రహర్ష 


కోలాహలబహుళం బయ్యె(; బదంపడి. 150 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; తలపడి= మార్కొని; రామరావణులు= రాముడును రావణుడును; అతిఘోరంబుగాన్‌= 
మిక్కిలి భయంకరంగా; పోరన్‌+తొడంగిరి= యుద్దం చేయసాగారు; అంతన్‌= ఆ సమయంలో; పంక్తివదనుండు= రావణుడు; 
నిబిడ, జ్వాలా, కరాళంబు+అగు= దట్టమైన అగ్నిశిఖలచేత భయానకమైనది అయిన; శూలంబు= ఈటె; రాఘవుమీ(దన్‌= 
శ్రీరాముడిపయి; ప్రయోగించినన్‌= వేయగా; అతండును= శ్రీరాముడును; దానిన్‌= ఆ శూలాన్ని; నడుమన= మార్గమధ్యంలోనే; 
తునియలు, చేసినన్‌= ముక్కలుగా ఖండించగా; ఈసునన్‌= మాత్సర్యంతో; పెరింగి= అతిశయించి; సురవైరి= వేల్పులవిరోధి 
రావణుడు; మణియునున్‌= వెండియును; తరతరంబు+అ= వరుసవరుసలుగా, పరంపరలుగా; శతసహ(స్రసంఖ్యలన్‌= వందలు 
వేలకొలదిగా, లెక్కకు మిక్కిలిగా, శూలంబులు= ఈటెలు; భిండివాలంబులున్‌= నాళికా(స్తాలును (వడిసెలవలె ఉండే 
ఆయుధవిశేషాలు); తోమరములున్‌= చిల్లకోలలును; శరంబులున్‌= అమ్ములును; పజంగించి= ప్రయోగించి; అంబరంబు+ఎల్లన్‌= 
ఆకసం అంతటిని; అ(స్తమయంబున్‌+కావించినన్‌= అస్త్రాలతో నిండేటట్టు చేసిన; అఖిలభూతంబులును= సమస్తభూతాలును; 
హాహాకారవ్యాకులంబులు= హాహాకారాలు చేస్తూ కలతచెందినవి; అయ్యెన్‌= అయ్యాయి; అసురసైన్యంబునన్‌= రాక్షసులసేనలో; 
భేరీ ప్రముఖతూర్యనినదంబులు= దుందుభి మున్నగు పటహాల చప్పుడులు; సింహనాదంబులు; చెలంగెన్‌= ధ్వనించాయి; 
కొండొకసేపునకున్‌= కొంతతడవుకు; రావణ(ప్రయుక్తంబు+అయిన= రావణుడిచేత (ప్రయోగించబడిన; శృస్త్ర+అ(స్త, దహనంబు+ 
అంతయున్‌= శస్తాలయొక్కయు, మం[త్రమహిమగల అ(స్త్ర్రాలయొక్కయు అగ్ని సమస్తమున్నూ; నిరంతర, విశిఖ, 
ధారాసారంబునన్‌= ఎడతెగక కురిసే బాణవర్గాలవెల్లువచేత; కబళించి= (మ్రింగి; రామజలధరంబు= రాముడు అనే మేఘం; 
గంభీరసారంబునన్‌= మిక్కిలి విక్రమంతో; పొదలుటయున్‌= అతిశయించిందికాగా; సకల, ప్లవంగ, సముదయంబును= 
సమస్త మైన వానరసమూహాలును; ప్రహర్ష్మ కోలాహల, బహుళంబు+అయ్యెన్‌= మిక్కుటమైన సంతోషంతో కూడిన పెద్దకలకలంతో 
నిండింది అయింది. పదంపడి= అటు పిమ్మట. 


తాత్పర్యం: ఈ విధంగా మార్కొనిన రాముడికి రావణుడికి భయంకరమైన యుద్దం జరిగింది. రావణుడు 
దట్టమైన అగ్నిశిఖలచేత ఆవరించబడిన శూలాన్ని రాముడిపై విసరగా, రాముడు దానిని మార్గమధ్యంలోనే ముక్కలు 
ముక్కలుగా ఖండించాడు. అంతట మాత్సర్యంతో అతిశయించి రావణుడు ఆగకుండా వరుసగా కొన్నివందలవేలు 
శూలాలు, నాళికా(స్రాలు, చిల్లకోలలు, బాణాలు ప్రయోగించి ఆకసాన్ని అంతటిని శస్రాలతో అస్త్రాలతో కప్పాడు. 
అప్పుడు అఖిలభూతాలున్నూ కలతచెంది హాహాకారాలు చేశాయి. రావణుడి పరా(క్రమాన్ని కాంచి రాక్షససేనలు 
దుందుభులు పటహాలు మున్నగు వాద్యాలను మోగించి తమ సంతోషాన్ని ప్రకటించాయి; సింహనాదాలు చేశాయి. 
కొంతసేపటికి, రావణుడు ప్రయోగించిన అగస్రశస్రాలకు సంబంధించిన కార్చిచ్చునంతటినీ తన సంతతబాణపరంపరల 
వృష్టిచే చల్లార్చి రాముడు అనే మేఘుడు అవక్ర విక్రమంతో అతిశయించాడు. అంతట శ్రీరామునిఅత్యద్భుత 
పరా(క్రమ చాకచక్యానికి మిక్కుటమైన ఆనందాన్ని చెందిన వానరసేనల కోలాహలం మిన్నుముట్టింది. ఆ పిమ్మట. 


విశేషం: (1) అలం: రూపకం. రాముడికి మేఘానికి, రావణబాణాలపరంపరకు అగ్నికి, రామబాణాలకూ మేఘవృష్టికి 
అభేదాధ్యవసాయం నిరూపించబడింది. 'గంభీరసంరంభంబునన్‌' - అనే పాఠం కొన్ని ప్రతులలో ఉన్నది. 


శ్రీరాముడు రావణాసురుని సంహరించుట (సం. 3-274-24) 


సీ. కమనీయకనకపుంఖప్రభాభాసియు. । దీక్ష్యముఖంబును దివిజయక్ష 
మునిసిద్దసాధ్యసమ్మోదావహంబు నై । విలసిల్లు బాణ మవ్వీరవరుండు 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1187 
రైకొని బ్రహ్మాస్తకలితమంత్రాభియు । క్తంబుగా నొనరించి కార్ముకమున 
సంధించి జగములు జయపెట్టం జెచ్చెరం । దివిచి యేయుటయును దీవ్రభంగి( 
ఆ. గడ(గి యాశరంబు గల్పాంతవహ్నియ । పోలెం బంక్తికంఠు. బొదివి నీటు 
గా నొనర్దె సూతఘన రథరథ్య స । మన్వితముగ నొక్కమాత్రలోన. 151 


ప్రతిపదార్థం: ఆ+వీరవరు(డు= వీరులలో శ్రేష్టుడు అయిన ఆ శ్రీరాముడు; కమనీయ, కనక, పుంఖ, (ప్రభా, భాసియున్‌= 
అందమైన బంగారుపింజలకాంతిచేత (ప్రకాశించేదియున్నూ; తీక్షముఖంబును= వాడి అయిన ముందుకొన కలిగినదియున్నూ; 
దివిజ, యక్ష, ముని, సిద్ద, సాధ్య, సమ్మోద+ఆవహంబును+ఐ= వేల్పులకు, జక్కులకు, బుషులకు, వేల్పులజాతికి చెందిన 
సిద్దులకును సాధ్యులకును మిక్కుటంగా సంతసాన్ని చేకూర్చేదిన్నీ+అయి; విలసిల్లు= శోభిల్లు; బాణము= అమ్ము; కైకొని= 
ఠా [or oy చ 
చేతబూని; (బ్రహ్మ+అ/స్త, కలిత, మం(త్ర+అభియుక్తంబుగాన్‌= (బ్రహ్మకు సంబంధించిన మంత్రమహిమతో కూడిఉండేటట్టుగా; 
ఒనరించి= చేసి; కార్ముకమునన్‌= ధనుస్సును; సంధించి= ఎక్కుపెట్టి; జగములు= లోకాలు; జయ+పెట్టన్‌= జయజయధ్యానాలు 
సలుపగా; చెచ్చెరన్‌= వేగంగా; తివిచి= అల్లెత్రాటిని వెనుకకు లాగి; ఏయుటయును= ప్రయోగించటంచేత; తీవ్రభంగిన్‌= 
త్వరితరీతిగా; కడ౦గి= పూని; ఆ శరంబు= ఆ బాణం; కల్ప+అంత, వహ్షి+అ+పోలెన్‌= 'ప్రళభయసమయంలోని అగ్నివలె; 
పంక్తికంఠున్‌= పదికంఠాలు కలవాడిని, రావణుడిని; పొదివి= (క్రమ్మి; సూత, ఘనరథరథ్య, సమన్వితముగన్‌= సారథితో 
గొప్పతేరితో అశ్వాలతోపాటుగా; ఒక్కమా(త్రలోనన్‌= ఒక్కక్షణంలోనే; నీజుగాన్‌= బూదిఅయ్యేటట్టుగా; ఒనర్చెన్‌= చేసింది. 
(30) 


తాత్పర్యం: శ్రీరాముడు (బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఒక్క(త్రుటిలో రావణుడిని బుగ్గిచేశాడు. అందమైన 
బంగారుపింజలచేత దేదీప్యమానంగా ప్రకాశించేది, వాడిఅయిన కొన గలిగింది, వేల్పులజాతివారైన సిద్దులు, 
సాధ్యులు, యక్షులు, బుషులు సంతోషించేది అయిన అమ్మును వీరవరుడు అయిన శ్రీరాముడు బ్రహ్మాస్తమంత్రంతో 
జోడించి, వింటికి తొడిగి అల్లైత్రాటిని వెనుకకు లాగి వేగంగా ప్రయోగించాడు. ఆ బాణం ప్రళయకాలంలోని 
అగ్నివలె దశకంఠుడైన రావణుడిని క్రమ్మి, సారథి, రథం అశ్వాలతోపాటుగా ఒక్కక్షణంలో అతడిని బుగ్గికావించింది. 
జగములన్నీ జయజయధ్యానాలు చేశాయి. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అప్పు డంబరంబున దివ్యతూర్యనాదంబులు సెలంగం గలంగి యసురు లెల్ల దొలంగిరి; గంధర్వగానంబులు 
నప్ఫరోనర్తనంబులుబ్రనర్తిల్లె నింద్రాదిదేవోత్తము లన్నరదేవోత్తముం బ్రస్తుతించుచుం బ్రమోదంబు నొందిరి.152 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అంబరంబునన్‌= ఆకసంలో; దివ్యతూర్యనాదంబులు= దేవతలకు సంబంధించిన 
పటహాలు మున్నగు వాద్యధ్వనులు; చెలంగన్‌= అతిశయించగా; అసురులు= రాక్షసులు; కలంగి= కలతచెంది; ఎల్లన్‌= 
అందరు; తొలంగిరి= అచటినుండి దూరంగా వెళ్ళారు; గంధర్వగానంబులున్‌= గంధర్వుల సంగీతాలు; అప్ఫరస్‌+నర్తనంబులున్‌= 
దేవకన్యల నృత్యాలు; (ప్రవర్తిల్లైన్‌= జరిగాయి; ఇంద్ర+ఆది, దేవ+ఉత్తములు= ఇంద్రుడు మున్నగు వేలుపుపెద్దలు; ఆ నర, 
దేవ+ఉత్తమున్‌= ఆ మనుజాధిపులలో శశ్రేష్టుడిని, శ్రీరాముడిని; (ప్రస్తుతించుచున్‌= పొగడుతూ; ప్రమోదంబున్‌+ఒందిరి= 
సంతోషం అనుభవించారు. 


తాత్సర్యం: రావణుడు మరణించిన సమయంలో ఆకసాన దేవదుందుభులు మంగళతూర్యరావాలు చెలరేగాయి. 
రాక్షసులు ఖిన్ను లయి యుద్దభూమిని వీడి వెడలిపోయారు. గంధర్వులు గానం చేశారు. అప్పరసలు నాట్యం 


సళ శ్రీమదాంధ్ర మహాభారతము 


చేశారు. ఇంద్రుడు మున్నగు వేలుపుదొరలు నరనాథులలో శ్రేష్టుడు అయిన శ్రీరాముడిని పొగడుతూ ఆనందం 
పొందారు. 


క. ఏకోత్సవంబు లయ్యెం ద్రి । లోకంబులు నఖిలలోకలుంటాకుండు ఘో 
రాకారు(డు దశవదనుండు । గాకుత్‌స్టనిశాతశరముఖంబున. బడినన్‌. 153 


ప్రతిపదార్థం: అఖిల, లోక, లుంటాకుండు= సమస్తలోకాలను దోచుకొన్నవాండు; ఘోర+ఆకారుండు= భయానకమైన రూపం 
కలవాండు; దశవదనుండు= రావణుడు; కాకుత్‌స్థ నిశాత, శర, ముఖంబునన్‌= కకుత్‌స్టవంశజుడియొక్క; (శ్రీరాముడియొక్క) 
వాడి బాణంవాత; పడినన్‌= పడటంచేత అనగా శ్రీరాముడిచేత రావణుడు సంహరించబడటంచేత; త్రిలోకంబులు= 
మూడుజగత్తులు; ఏక+ఉత్సవంబులు+అయ్యెన్‌= ఒకేసారి పండుగ జరుపుకొనేవి అయ్యాయి. 


తాత్సర్యం: అఖిలలోక కంటకుడు అయిన రావణుడు శ్రీరాముడిచేత సంహరించబడటంచేత, మూడులోకాలూ 
సంతోషించి, ఒకేసారి పండుగ జరుపుకొన్నాయి. 


ఉ. అంత ననంతకీర్తి శరణాగతరక్షణశాలి రాఘవుం 
డెంతయు వేడ్కతోడ నసురేంద్రుపదంబున నవ్విభీషణున్‌ 
సంతతపుణ్యు( బుణ్యజనసంతతివర్దను( గట్టి. బట్ట మ 
త్యంతదయాంతరంగుండు గృతాహితభంగుండు దాను6 దమ్ముండున్‌. 154 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; అనంతకీర్తి= అనంతమైన అనగా విస్తారమైన యశస్సు కలవాడు; శరణ+ఆగత, 
రక్షణశాలి= అభయం కోరి ఆశ్రయించినవారిని కాపాడడంచే ఒప్పే; అత్యంత దయా+అంతరంగు(డు= మిక్కుటమైన కృపతో 
నిండిన హృదయం కలవాడు; కృత+అహిత, భంగుండు= శత్రువులకు అవమానం చేసేవాడు. రాఘవుండు= శ్రీరాముడు; 
తానున్‌= తానును (శ్రీరాముడు); తమ్ము(డున్‌= అనుజుడును; ఎంతయున్‌= మిక్కుటమైన; వేడ్కతోడన్‌= సంతోషంతో; 
అసుర+ఇంద్రుపదంబునన్‌= రాక్షసరాజు పదవిలో; ఆ+విభీషణున్‌; సంతతపుణ్యున్‌= ఎల్లప్పుడున్నూ సుకృతం చేసేవాడిని; 
పుణ్య, జన, సంతతి, వర్తనున్‌= రాక్షస సముదాయాన్ని అభివృద్దిచేసేవాడిని; పట్టము+కట్టెన్‌= పట్టాభిషేక సింహాసనంపై 
ఆసీనుడిని చేసి పట్టంకట్టాడు. 


తాత్సర్యం: అంతట, విస్తారమైన కీర్తిని ఆర్టించినవాడు, శరణు వేడినవారిని కాపాడడంచేత ఒప్పేవాడు, దయ 
నిండిన హృదయం కలవాడు, శత్రువులను నిర్దించేవాడు అయిన శ్రీరాముడు తన తమ్ముడితో కూడి, మిక్కిలి 
సంతోషంతో లంకాపట్టణానికి రాజుగా, రాక్షసులకు (ప్రభువుగా పుణ్యాత్ముడూ, రాక్షస సమూహాన్ని పెంపొందించే 
వాడూ అయిన విభీషణుడికి పట్టం కట్టాడు. 


విశేషం: రాజ్యారంభసూచకం పట్టాభిషేకం. అది రాజు సింహాసనాన్ని అధిష్టించేసమయం. పట్టం అనగా రాజలాంఛన మైన 
పట్టు నూలు. దానిని కట్టటం, పుణ్యనదులతీర్ణం శిరస్సున చల్లటం (అభిషేకించటం) పట్టాభిషేకం లేక పట్టంకట్టటం. 


వ. తదనంతరంబ యవింధ్యుండు విభీషణసహితుండై జానకి నుచితయానంబున నునిచికొని రామదేవు 
పాలికిం దెచ్చి 'దేవా! దేవిం బరిగ్రహింపు” మని విన్నవించిన నతండు. 155 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1189 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; అవింధ్యుండు= అవింధ్యుడు (సీతాదేవిని రావణుడు సంహరించకుండగ 
కాపాడిన ముసలి రక్కసుడు); విభీషణసహితుండు+ఐ= విభీషణుడితో కూడినవాడయి; జానకిన్‌= సీతను; ఉచితయానంబునన్‌= 
తగినవాహనంలో; ఉనిచికొని= (ఆసీననుచేసి) ఉంచి; రామదేవుపాలికిన్‌= శ్రీరామచంద్రునియొద్దకు; తెచ్చి= తీసికొని వచ్చి; 
దేవా!= ప్రభూ!; దేవిన్‌= దేవిని; పరి[గ్రహింపుము= కైకొనుము; అని= అని చెప్పి; విన్నవించినన్‌= వినయంగా ప్రార్థించగా; 
అతండు= అతడు- శ్రీరాముడు. 


తాత్సర్యం: అటుపిమ్మట అవింధ్యుడు విభీషణుడితోపాటు సీతాదేవిని సగౌరవంగా సముచితవాహనంమీద ఉంచి 
శ్రీరామదేవుడికడకు తీసికొని వచ్చి, 'దేవా! దేవిని పరిగ్రహించుము” అని సగౌరవంగా విన్నవించాడు. 


చ. అతిమలినాంగి జీర్ణమలినాంబరధారిణి సంతతాశ్రుపం 
కితవిలసత్కపోలం బరికీర్ణజటాయితకేశభార నా 
యతఘనదుఃఖదూషిత6 బ్రియాంగనం గన్గొని యప్రియాత్మ్మందై 
నుతచరితుండు దద్దయు మనోవ్యథ సేయుచు నింతి కిట్లనున్‌. 156 


ప్రతిపదార్థం: అతిమలిన+అంగి= మిక్కిలి మాసిన శరీరం కలదానిని; జీర్ణ మలిన+అంబర, ధారిణి= చినిగినట్టి మాసినట్టి 
బట్టలు ధరించినదానిని; సంతత+అ(శ్రు, పంకిత, విలసత్‌+కపోలన్‌= ఎల్లప్పుడూ (స్రవించిన కన్నీటిచేత మలినపడినప్పటికీ, 
శోభిల్దుతున్న చెక్కిళ్లు కలదానిని; పరికీర్ణజటాయిత కేశభారన్‌= ఇటునటు చెదరి జడలుకట్టిన జుట్టుముడి కలదానిని; 
ఆయతఘనదుఃఖ దూషితన్‌= మిక్కిలి గొప్పది అయిన శోకంచేత బాధించబడినదానిని; ప్రియ+అంగనన్‌= భార్యను; కన్హొని= 
చూచి; అ(ప్రియ+ఆత్ముండు+ఐ= కఠినమైన మనస్సు కలవాడై; నుతచరితుండు= (ప్రస్తుతించబడిన నడవడి కలవాడు 
శ్రీరాముడు; తద్దయున్‌= మిక్కుటంగా; మనోవ్యథ= మనస్‌+వ్యథ= చిత్తానికిబాధ; చేయుచున్‌= కలిగిస్తూ; ఇంతికిన్‌= 
భామకు, సీతకు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: మిక్కుటంగా మాసిన శరీరం కలదానిని, చినిగిపోయినట్టి మాసినట్టి వస్త్రం తాల్ఫినదానిని; ఎల్లప్పుడును 
కన్నీరు కార్భటంచేత చెక్కిళ్లపై ఏర్పడిన చారికలు కలదానిని, చిక్కువడి జడలుగా అల్లుకొనిన జుట్టుముడి 
కలదానిని; చిరకాలం దుఃఖభారంచేత వేగినదానిని, తనకు ప్రియమైన భార్యయైన సీత్రాదేవిని చూచి, 'ప్రస్తుతించబడిన 
నడవడి కలవాడైన శ్రీరాముడు కఠినాత్ముడై ఆమెకు మిక్కుట మైన చిత్తతాపం కలిగించే రీతిలో ఈవిధంగా 
పలికాడు. 


విశేషం: స్టూలదృష్టికి ఈ పద్యంలో పరస్పరవ్యాఘాతాలైన కొన్ని అంశాలు కన్పించవచ్చును. శ్రీరాముడు నుతచరితుడుకదా; 
సీతాదేవిస్వరూపమే ఆమె పాతివ్రత్యానికి నిర్వికల్పమైన సాక్ష్యంగదా; ఇక శ్రీరాముడు పియాంగనతో అప్రియవాక్యాలు 
ఎందుకు పల్కాడు? సమాధానంకొరకు తరువాతి పద్యాలు అనుశీలించవచ్చును. 


సీ, “అధికదుష్టాచారు( డైన దశానను€ । డింతకాలము తనయింట౦ బెట్టి 
కొనియున్న నిన్ను. గైకొనిన నస్మచ్చరి । త్రమునకు( దొడరదే ధర్మహాని? 
పరిభవంబునకునై ప్రతికారముగ వైరి. । గూల్లితి( గాని నీకొటికు( గాదు; 
మెలంత! నీ చరితంబు మేలైన గీడైనం । గానిమ్ము నిన్ను నిక్కముగ నొల్ల; 


1150 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బరగంగుక్కవాత( బడిన హవ్యముభంగి |; యయ్య నీ తెటింగు నరయ నిపుడు; 
గాన యిచట దడయ. గాదు; చెచ్చెర నీకు । నిష్టమయిన యెడకు నేంగు మతివ!' 157 


ప్రతిపదార్థం: అతివ!= వనితా! ఓ సీతా! అధిక, దుష్ట్ర+ఆచారు(డు+ఐన= మిక్కిలి చెడ్డప్రవర్తన కలవాడైన; దశ+ 
ఆననుండు= పదిమొగాలు కలవాడు- రావణుడు; ఇంతకాలము; తన+ఇంటన్‌= తన గృహంలో; పెట్టికొని+ఉన్న= పెట్టుకొని 
ఉంచిన; నిన్నున్‌= ఓ సీతా! నిన్ను; కైకొనినన్‌= స్వీకరిస్తే, అస్మత్‌+చరిత్రమునకున్‌= నా నడవడికి; ధర్మహాని= ధర్మానికి కీడు; 
తొడరదే?= ఏర్పడదా (ఏర్పడుతుంది); పరిభవంబునకున్‌+ఐ= (నాకు జరిగిన) అవమానానికి; ప్రతికారముగన్‌= మారుచేతగా; 
వైరిన్‌= శత్రువును; కూల్చితిన్‌= సంహరించాను; కాని= కాని; నీ కొణకున్‌+కాదు= నీకోసమై కాదు; మెలంత!= ఓ వనితా! 
(సీతా); నీ చరితంబు= నీ నడవడి; మేలు+ఐనన్‌= మంచిది అయిననూ; కీడు+ఐనన్‌= చెడుది అయినను; కానిమ్ము 
కావచ్చును కాని; నిన్నున్‌= నిన్ను; నిక్కముగన్‌= నిజంగా; ఒల్లన్‌= అంగీకరించను (పరి[గ్రహించజాలను); పరంగన్‌= 
ఒప్పిదంగా; కుక్కవాతన్‌= కుక్క నోటిలో; పడిన= పడిన; హవ్యముభంగిన్‌= హోమద్రవ్యం వలె; ఇపుడు= ఈ సమయంలో; 
నీతెణంగు= నీ విధం; అయ్యెన్‌= అయింది; కాన= కావున; ఇచటన్‌= ఈ స్థలంలో; తడయన్‌+కాదు= ఆలస్యంచేయటం 
మంచిది కాదు; నీకున్‌= నీకు; ఇష్టము+అయిన, ఎడకున్‌= ఇచ్చవచ్చినస్థలానికి; చెచ్చెరన్‌= వేగంగా; ఏగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: ఓ సీతాదేవీ! మిక్కిలి చెడునడవడి గల రావణుడిగృహంలో నీవు ఉన్నావు. అందుచేత నేను నిన్ను 
పరి[గ్రహించజాలను. నిన్ను నేను స్వీకరిస్తే నా నడవడికి కళంకం ఏర్పడుతుంది. ధర్మానికి కీడు కలుగుతుంది. 
శత్రువైన రావణాసురుడిని సంహరించటం నాకు జరిగిన పరాభవాన్ని మాపుకొనటానికే కాని నీ కొరకు కాదు. నీ 
ప్రవర్తన మంచిదే కావచ్చును; మరి చెడ్డదే కావచ్చును. ఏదైనా, నేను నిన్ను అంగీకరింపజాలను. ఇది నిజం. 
కుక్కముట్టుకొనిన హోమద్రవ్యంవలె అయింది నీ సంగతి. అందుచేత ఇంక నీవు ఇక్కడ తడయరాదు. నీ 
ఇచ్చవచ్చిన స్థలానికి పొమ్ము. 
ఆ. అనిన జెవులం గొజవి గొని చూండినట్లైనం । దాల్మి పెల్లగిల్లం దరళనయన 

మొదలు నఅిక నొటిగు కదళిచందంబున । నెలంత దల్లడమున నేల వ్రాలె. 158 
ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీరాముడు పలుకగా; చెవులన్‌= చెవులలో; కొణవి= మండేకట్టి; కొని= కైకొని; చూం 
డినట్టు+ఐనన్‌= కాల్చినట్టుగా కాగా; తాల్మి= ఓర్పు; పెల్లగిల్లన్‌= పెరికివేసినట్టుగా తొలగగా; తరళనయన= కన్నీటితో 
చలిస్తున్న కన్నులుకల; మొదలు= మూలం (ప్రకాండంలో మొదటిభాగం); నజకన్‌= ఖండించగా; ఒటగు= (వాలే; 
కదళిచందంబునన్‌= అరటిచెట్టు మాదిరిగా; నెలంత= వనిత - సీత; తల్లడమునన్‌= ఆరాటంతో; నేలన్‌= భూమిపై; (వ్రాలెన్‌= 
కూలింది. 


తాత్సర్యం: శ్రీరాముడు ఆరీతిగా నిష్టురవచనాలు పలుకగా సీతాదేవికి చెవులలో కొజువికొని (గుచ్చినట్లు అనిపించింది. 
ఆమె ఓర్పును కోలుపోయి, కన్నీరు కారుస్తూ మొదలు నరకిన అరటిచెట్టువలె తత్తరపాటుతో నేలపై (వాలిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క వెజి(గుపడి హర్షరాగము । తటి(గిన వెలువెల్లనై వదనములు వ్రాలం 
దెంగేది తిచ్చపడి ర । త్తటి. దత్సరిజనము లెల్ల దద్దయు వంతన్‌. 159 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1191 


ప్రతిపదార్థం: అత్తజిన్‌= ఆతరుణంలో; తత్‌+పరిజనములు+ఎల్లన్‌= ఆతని పరిజనులందరును; తద్దయు వంతన్‌= మిక్కుటమైన 
ఆవేదనతో; వెజంగుపడి= ఆశ్చర్యపడి; హర్షరాగము= సంతోషంయొక్క ఎణుపురంగు; తజింగినన్‌= తగ్గిపోగా; వెలువెల్లనై= 
పాలిపోయి తెల్లబడి; వదనములు= మొగాలు; వ్రాలన్‌= ఒరగగా; తెజంగు+ఏది= ఏం చేయాలో తోచక; టీచ్చపడిరి= 
కొయ్యబారారు. 


తాత్సర్యం: ఆ తరుణంలో అచ్చటిసైనికులు అందరును, రాముడిమాటలు విని అచ్చెరువుపొంది, సంతోషవర్లం 
తరిగి, మొగాలు వెలవెలబోయి, ఏంచేయాలో తోచక మిక్కుటమైన ఆవేదనతో కొయ్యబారారు. 


విశేషం: అలం: స్వభావోక్తి 


తే.  పడంతి యల్లన మథికొంతవడికి. దెలిసి; యలసమూర్తియై దందడి నశ్రు లురుల 
గేలు ముకుళించి వసుమతీపాలు6 జూచి | యెలు(గు గుత్తుకం దగులంగ నిట్టు లనియె. 160 


ప్రతిపదార్థం: పడంతి= వనిత - సీతాదేవి; అల్లనన్‌= మెలమెల్లగా; మటి, కొంత, వడికిన్‌= మజికొంతసేపటికి; తెలిసి= స్పృహ 
వచ్చి; అలసమూర్తి+ఐ= కదలజాలని శరీరంతో; దందడిన్‌= వేగంగా; అ(శ్రులు= కన్నీటిబిందువులు; ఉరులన్‌= వేగంగా 
'్రవింపగా; కేలు= చేయి; ముకుళించి= జోడించి; వసుమతీపాలున్‌= రాజును - శ్రీరాముడిని; చూచి= కాంచి; ఎలుంగు= 
స్వరం; కుత్తుకన్‌+తగులంగన్‌= కంఠంలోపలి భాగాన్ని తాకగా (డగ్గుత్తికవడ); ఇట్టులు+అనియెన్‌= ఈవిధంగా పలికింది. 


తాత్సర్యం: సీత్రాదేవి కొంతసేపటికి స్పృహ తెచ్చుకొని, కదలజాలని శరీరంతో కన్నీటిబిందువులు జారుతుండగా 
చేతులు జోడించి ప్రభువు అయిన శ్రీరామచంద్రుడితో డగ్గుత్తికవడిన స్వరంతో ఈవిధంగా పలికింది. 


విశేషం: స్వభావోక్తి 


క  'నినుం గీడు వొరయకుండంగ, । జనులకు నా నిక్క మెక్క జననాయక! యే 
ననలంబుం జొచ్చి వెడలెద6 | గనుగొను; మిచ్చనవు నాకు€ గరుణింపు దగన్‌. 161 


ప్రతిపదార్థం: జననాయక!= (ప్రజలకు ఏలికవైన వాడా, శ్రీరామా! నినున్‌= నిన్ను; కీడు+పొారయకుండంగన్‌= హాని 
చుట్టుకొనకుండా; జనులకున్‌= ప్రజలకు; నానిక్కము+ఎక్కన్‌= నాగురించిన సత్యం తెలిసేటట్టుగా; ఏన్‌= నేను; అనలంబున్‌= 
అగ్నిలో; చొచ్చి= (ప్రవేశించి; వెడలెదన్‌= వెళ్ళుతాను; కనుగొనుము= చూడుము; ఇచ్చనవు= (ఈ+చనవు) ఈ కోరిక; 
తగన్‌= ఒప్పిదంగా; నాకున్‌= నాకు; కరుణింపు= దయతో (ప్రసాదించుము. 


తాత్పర్యం: ప్రజలకు ప్రభువైన ఓ రామా! ధర్మహాని నిన్ను చెందకుండగా, ప్రజలకు నాదైన సత్యం తేటతెల్లం 
అయ్యేటట్టు నేను అగ్నిప్రవేశం చేస్తాను. దయచేసి ఈ కోరికను నాకు ప్రసాదించుము. 


విశేషం: 'అనలంబున్‌ చొచ్చి వెడలెదను; కనుగొనుము' అని సీత పలికిన మాటలు సార్థకాలు. వెడలెదను- అంటే 
వెళ్ళుతానని ఒక అర్థం, అంటే చనిపోతాను అని తాత్పర్యం. వెడలెదను- అంటే అగ్నినుండి తిరిగివస్తాను, బ్రతికి 
బయటపడతాను- అని మరొక అర్థం. అలాగే కనుగొనుము: చూడుము, అనిన్నీ, పరీక్షించుము అనిన్నీ అర్జా లేర్పడతాయి. 


1103 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంతేకాదు, శ్రీరాముడికి అపకీర్తి రాకుండా సీత అగ్నిలో ప్రవేశిస్తుందనీ, ఆమె పాతివ్రత్యం నిరూపించుకొనేటట్టుగా అగ్నినుండి 
నిరపాయంగా తిరిగివస్తుందనీ భావం ఏర్పడుతున్నది. సీతాదేవి మాటలు సత్యమైనవని, అబద్దాలు కావని ఈ వాక్యచమత్కృతి 
సార్థక్యం. 
ఉ. నాదగుబుద్ది నీదు చరణస్మరణంబ యొనర్లు( గాని యొం 

డేదియు నెన్న(డుం దలంప; దిట్టిద; యొండొకచందమైన ని 

మ్మేదినియుం గృశాను(డు సమీరు(డు శీతకరుండు నర్కుడుం 

గా దన కీక్షణంబ నను గాల్పరె; వేల్పులు చెట్ట సైతురే? 162 


ప్రతిపదార్థం: నాది+అగుబుద్ది= నా చిత్తం; నీదు= నీయొక్క; చరణస్మరణంబు+అ= పాదాలను తలపోయటం మాత్రమే; 
ఒనర్భ్చున్‌+కాని= చేస్తుందికాని; ఒండు+ఏదియున్‌= ఇంకదేనిని; ఎన్నండున్‌= ఏ సమయంలోనూ; తలయదు= స్మరించదు; 
ఇట్టిది+అ= ఇదియే సుమా; ఒండు+ఒక, చందము+ఐనన్‌= ఇంకొక విధంగా జరిగితే; ఈ+మేదినియున్‌= ఈ భూమి; 
కృశానుండున్‌= అగ్నిదేవుడు; సమీరుండున్‌= వాయుదేవుడును; శీతకరుండున్‌= చంద్రుడును; అర్కుండున్‌= సూర్యుడును; 
కాదు+అనక= అంగీకరించక; ననున్‌= నన్ను; కాల్పరె= కాల్పరె, దహించివేయరా? (దహించివేయగలరు); వేల్పులు= దేవతలు; 
చెట్ట= చెడ్డతనాన్ని; సైతురే= ఓర్చెదరా? (ఓర్వరు). 


తాత్పర్యం: నామనస్సు ఎల్లప్పుడును నీ పాదాలను స శరించేదే కాని వేరొండువిధం కాదు. నాకు వేరొక స్మరణమే 
లేదు. ఈ మాటకు పంచభూతాలు సాక్షులు. వేరొక చందమైనట్లయితే ఈ భూదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు, 
చంద్రుడు, సూర్యుడు నన్ను ఈక్షణంలో దహించివేస్తారు. దేవతలు చెడుగును సైరింపరు కదా! 


విశేషం: (1) అలం: అర్జాంతరన్యాసం. (2) ఈ పద్యాన్ని వ్రాసింది ఎజ్జనమహాకవి. ఆతడు తాను అరణ్యపర్వశేషాన్ని 
నన్నయపేరుమీదనే' తత్‌కవితారీతియుకొంతదోపి (వ్రాశా నన్నట్టు చెప్పుకొన్నాడు. అందుచేత అతడు బుద్దిపూర్వకంగానే 
నన్నయను అనుకరించాడు. ఇట్టి అనుకరణ సుస్పష్టంగా ఈ పద్యంలో చూడవచ్చును. నలోపాఖ్యానంలో ఇట్టి సన్నివేశంలో 
నలుడు దమయంతిశీలాన్ని శంకించి నప్పుడు దమయంతి చెప్పిన సమాధానం- నన్నయ వ్రాసిన పద్యం ఉదాహరించనగును. 
(చూడండి. “ఏనతి పాపభావమును నెగ్గు దలంపక” - అనే పద్యం. ఆరణ్య. 2.215) 


వ. అని పలుకుటయు నప్పుడు పృథివ్యాదిభూతంబు లెలుంగులు సెలంగ నెల్లవారును వినం దమదమ నామంబు 
లెజింగించి యి ట్లనిరి. 163 


ప్రతిపదార్థం: అని, పలుకుటయున్‌= అని సీత చెప్పగా; అప్పుడు= ఆ సమయంలో; పృథివీ+ఆది భూతంబులు= భూమి 
మున్నగు భూతాలు; ఎలుంగులు+చెలంగన్‌= కంఠస్వరాలు ధ్వనించగా; ఎల్లవారును= అందరును; వినన్‌= ఆలకించగా; 
తమతమనామంబులు= తమతమపేర్లు; ఎతీంగించి= తెలిపి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్సర్యం: సీతాదేవి ఆ విధంగా పంచభూతాలను సాక్ష్యాలుగా పేర్కొని చెప్పగా, భూమి మున్నగు పంచభూతాలు 
తమతమనామాలు చెప్పి, అందరును ఆలకించగా ఈ విధంగా వచించాయి. 


విశేషం: పంచభూతాలు 1. భూమి 2. ఆకాశం 3. నీరు 4. వాయువు 5. అగ్ని. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1193 
క “విను ముత్తమురాలు సుమీ | జననాయక! జనకతనయ; సందేహపడం 
బనిలేదు మాకు. దెల్లము; | జనులకు మము మొటి(గరాదు సకలక్రియలన్‌. 164 


ప్రతిపదార్థం: జననాయక!= (ప్రజలకు నాయకుడవైన (ప్రభూ!; వినుము= ఆలకించుము; జనకతనయ= జనకుడికూతురు 
సీతాదేవి; ఉత్తమురాలు+చుమీ= మంచి ఇల్లాలు సుమా; సందేహము+పడన్‌= అనుమానించవలసిన; పని లేదు= అవసరం 
లేదు; మాకున్‌= పంచభూతాల మయిన మాకు; తెల్లము= సుస్పష్టం; జనులకున్‌= ప్రజలకు; మమున్‌= మమ్ము; సకల(క్రియలన్‌= 
అన్నివ్యాపారాలలో; మొటుంగరాదు= మోసంచేయటానికి వీలు లేదు. (సందేహపడు= పడ్వాది సంధి) 


తాత్సర్యం: 'ఓ జననాయకా! శ్రీరామా! మా మాట ఆలకింపుము. పంచభూతాల మైన మాకు సమస్తవ్యాపారాలు 
తేటతెల్లాలు. ప్రజలు మమ్ము మోసగించలేరు. జనకుడికూతురు సీతాదేవి ఉత్తమురాలు. మహాపతివ్రత. ఇందులో 
సందేహానికి ఎట్టితావునూ లేదు.” 


వ. అనిన యనంతరంబ సకలసురముని గణసహితంబుగా. బితామహుండు సనుదెంచి రాఘవుచేత 
సత్కృతుం డై యిట్లనియె: “నయ్యా! నీవు సకలభూతదుస్సహుండైన రావణుం బరిమార్చి లోకహితంబు 
సేసితివి; వినుము! నలకూబరుశాపంబునంజేసి దశగ్రీవునకుం బరస్త్రీలయందు బలాత్మారంబు సెల్లదు; గావున 
నీధర్మపత్నియం దొక్కదురితంబును బొరయదు; నీవు నిర్విచారుండ వై యిప్పతివ్రతం బరిగ్రహించి నెమ్మది. 
బురంబున కరుగు” మని పలికి, యతనికి. బ్రియంబుగా. దత్సమరనిహతు లైన వానరుల. బ్రాప్తజీవులం 
జేసి పరమేష్టి సనియె; బురందరసారథియును దాశరథి వీడ్కొని హరిసహస్రయుక్తం బైన రథంబు గొని 
నాకలోకంబున కరిగె; నంత. 165 


ప్రతిపదార్థం: అనిన+అనంతరంబు+అ= అని పంచభూతాలు చెప్పిన పిమ్మట; సకల, సుర, ముని, గణ, సహితంబుగాన్‌= 
అందరు వేల్పులు బుషులతో కూడినవాడుగా; పితామహుండు= (బ్రహ్మదేవుడు; చనుదెంచి= వచ్చి; రాఘవుచేతన్‌= శ్రీరాముడిచేత; 
సత్కృతుండు+ఐ= సమ్మానించబడినవాడయి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు; అయ్యా!= ఆర్యా!; నీవు= ఓ 
శ్రీరామా! నీవు; సకలభూతదుస్సహుండు+ఐన= అన్నిభూతాలకున్నూ సహించరానివాడయిన; రావణున్‌= రావణుడిని; పరిమార్చి= 
సంహరించి; లోకహితంబు+చేసితివి= జగత్తుకు శ్రేయస్సు కలిగించావు; వినుము= ఆలకింపుము; నలకూబరుశాపంబునన్‌+చేసి= 
నలకూబరుడు ఇచ్చిన శాపంచేత; దశ[గ్రీవునకున్‌= రావణుడికి; పరగస్తీలయందున్‌= తన భార్యలు కాని వనితలయందు; 
బలాత్కారంబు+చెల్లదు= బలవంతం చేసి సంభోగించటం సాధ్యపడదు; కావునన్‌= కాబట్టి; నీధర్మపత్నియందున్‌= అగ్నిసాక్షిగా 
వివాహమాడిన నీభార్యయందు; ఒక్కదురితంబును= ఒక్కపాపంకూడా; పొరయదు= సం(క్రమించదు; నీవు= నీవు; 
నిర్విచారుండవు+ఐ= దుఃఖం లేనివాడవు అయి; ఈ+పతివ్రతన్‌= భర్తయందుమాత్రమే అనురాగం కల నిర్మలచరితను; 
పరిగ్రహించి= స్వీకరించి; నెమ్మదిన్‌= (నెజ+మదిన్‌) నిండుమనస్సుతో; పురంబునకున్‌= (అయోధ్యా) పట్టణానికి; అరుగుము= 
వెడలుము; అని పలికి= అని చెప్పి; అతనికిన్‌= శ్రీరాముడికి; ప్రియంబుగాన్‌= ప్రీతిగా? తద్‌+సమర, నిహతులు+ఐన= ఆ 
యుద్దంలో చంపబడిన; వానరులన్‌= కోతులను; (ప్రాప్తజీవులన్‌+చేసి= పొందబడిన (ప్రాణాలు కలవారినిగా చేసి, (బ్రదికించి; 
పరమేస్థి= (బ్రహ్మదేవుడు; చనియెన్‌= వెళ్ళాడు; పురందరసారథియును= దేవేంద్రుడిసారథి మాతలియు; దాశరథిన్‌, వీడ్కొని= 
దశరథుడి కుమారుడైన శ్రీరాముడివద్ద సెలవు గైకొని; హరిసహ(స్రయుక్తంబు+ఐన= వేయిగుర్రాలు పూన్చిన; రథంబు+కొని= 
తేరును తీసికొని; నాకలోకంబునకున్‌= స్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= తరువాత. 


iio శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని పంచభూతాలు సీతాదేవి మహాపతివ్రత అని సాక్ష్యం చెప్పిన పిమ్మట, బ్రహ్మదేవుడు వేల్పులు, 
మునులు మున్నగువారలతోపాటు అరుగుదెంచి శ్రీరాముడిచేత సమ్మానించబడి ఈ విధంగా పలికాడు: 'ఆర్యా! 
నీవు సకలభూతకంటకుడైన రావణుడిని సంహరించి విశ్వశ్రేయస్సును ఒనగూర్చావు. ఆలకించుము. 
నలకూబరుడియొక్క శాపంవలన రావణుడు పరప్రీలను బలాత్కారంగా మానభంగం చేయజాలడు. నీధర్మపత్నియందు 
ఎట్టిదోషం లేదు. నీవు ఎట్టి సంకోచాలు లేకుండ ఆమెతోపాటు నీ రాజధానియైన అయోధ్యానగరానికి ఏగుము. 
సీతాదేవి పరమపతి(వ్రతాశిరోమణి' అని పల్కి, అనంతరం (బ్రహ్మదేవుడు శ్రీరాముడికి ప్రీతిగా ఆయుద్దంలో 
సంహరించబడిన వానరుల నందరిని (బ్రదికించి వెళ్ళాడు. దేవేంద్రుడి సారథి అయిన మాతలి, వేయిగు(ర్రాలు 
పూన్చినరథాన్ని తీసికొని, శ్రీరాముడివద్ద సెలవుతీసికొని స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ సమయంలో. 


విశేషం: (1) నలకూబరశాపం: నలకూబరుడు ధనపతిఅయిన _ కుబేరుడికొడుకు. కుబేరుడు రావణుడి సోదరుడు. 
రంభనలకూబరుడికి ప్రేయసి. ఒకనాడు రావణుడు రంభను కామించి బలాత్కారంగా ఆమెను సంభోగించాడు. నలకూబరుడు 
ఆగ్రహించి, ఇక రావణుడు పరస్తీలను బలాత్కరించి మానభంగం చేయ బూనుకొంటే తల పగిలి చస్తాడుగాకి అని 
శపించాడు. (2) (బ్రహ్మదేవుడు శ్రీరాముడితో చెప్పినమాట: సీత్ర- పతివ్రత. ఆమె రావణసమాగమానికి ఇచ్చగింపదు. ఇక 
రావణుడు అమెను బలాత్కారం చేయటానికి వీలులేదు. అందుచేత సీతాశీలాన్ని గూర్చి రాముడు శంకించ నవసరం లేదు. 
(3) శ్రీరాముడు సీతాశీలాన్ని శంకించలేదు. జగదేకవీరు డైన తనయొక్కభార్య సీత శంకాతీతంగా ఉండవలెనని ఆతడి 
కోరిక. చరిత్రలో జగద్వీరుడుగా సుప్రసిద్ధుడైన సీజరు తన భార్య విషయమై తా నామెను శంకించటం విషయాంతరమనియు 
“సీజరుభార్య శంకాతీతురాలుగా” ఉండాలని చెప్పెనట! సీజరు కాలం (క్రీస్తుపూర్వం సుమారునలుబది వత్సరాలు. ఆతడు 
రామాయణకథ బహుశః విని ఉండవచ్చును. లేక అది జగదేకవీరుల మనస్తత్వం కావచ్చును. సీతయెడ శ్రీరాముడి 
నిష్టురప్రవర్తన, కఠినవాక్యాలు పురుషసామాన్యసా[మ్రాజ్యవాదానికి లేదా పురుషాధిక్యసమాజవాదానికి నిదర్శనంగా కాక, జగదేకవీరుడి 
మనస్తత్త్యంగా [గ్రహించటం న్యాయం. 
మ. _ అవిరోధంబుగ జానకీసహితుండై యాబద్దరత్నప్రభా 

నవపుష్పంబగు పుష్పకం బను విమానం బెక్కి యర్మాన్వయ 

ప్రవరుం డిమ్ముల నే(గె సమ్మదభరప్రాగ్థాగవారాకర 

ప్లవమానుం డగుచుం బురంబునకు. బ్రాప్తశ్రీవిశేషోన్నతిన్‌. 166 


ప్రతిపదార్థం: అవిరోధంబుగన్‌= శత్రువులు లేనివాడై; జానకీసహితుండు+ఐ= జనకమహారాజు కూతురు అయిన సీతాదేవిని 
కూడినవాడై; ఆబద్దరత్న(ప్రభానవపుష్పంబు+అగు= బాగుగా చెక్కబడినమణుల కాంతులతో ప్రకాశిస్తున్న (క్రొత్తవూవులు 
కలిగినట్టిది అగు; పుష్పకంబు+అను= పుష్పకం అనే పేరు కల; విమానంబు+ఎక్కి= విమానాన్ని అధిరోహించి; అర్క+అన్వయ, 
ప్రవరుండు= సూర్యవంశంలో ఉద్భవించినశ్రేష్టుడు; సమ్మద, భర, (ప్రాక్‌+భాగ, వారాకర, ప్లవమానుండు+అగుచున్‌= సంతోష 
తన్మయత్వంతో, అతిశయించిన సముద్రాన్ని దాటినవాడు జౌతూ; (ప్రాప్త, శ్రీవిశేష+ఉన్నతిన్‌= లభించిన ఐశ్వర్యంయొక్క 
గొప్పఅభ్యుదయంతో; పురంబునకున్‌= అయోధ్యానగరానికి; ఇమ్ములన్‌+ఏలాన్‌= సంప్రీతితో వెళ్ళాడు. 


తాత్సర్యం: శత్రుసంహారం చేసినపిదప శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యానగరానికి వెళ్ళాడు. వారు పుష్పకం 
అనే విమానం ఎక్కి వెళ్ళారు. ఆ పుష్పకం రతనాలతో పొదగబడిన క్రొత్తపుష్పాలు గలిగినట్టిది. సూర్యవంశపురాజులలో 
(శ్రేష్టుడు అయిన శ్రీరామచంద్రుడు పొంగారు సంతోషంతో విస్తారమైన సముద్రాన్ని దాటినవాడై తనకు లభించిన 
శ్రీవిశేషంతో అతిశయించినవాడై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1195 


విశేషం: (1) “శ్రీ అనే శబ్దానికి సంస్కృతంలో సంపద, కాంతి, లక్ష్మి శోభ, అలంకరణం, కీర్తి మున్నగు నానార్థాలు ఉన్నాయి. 
శ్రీరాముడు శ్రీవిశేషోన్నతుడు, అన్నిఅర్జాలతో అనుశీలించాలి. (2) పుష్పకవిమానం: సారథి లేకుండానే ఆకసంలో నడుస్తుంది! 
సంకల్పమా(త్రాన గమ్యాన్ని పసికట్టి చేరేది! ఎంతమంది ఎక్కినా ఇంకను ఒకరికి చోటు ఉండేది! ఏవంవిధగుణగరిస్టమైన 
విమానం రామాయణ పాఠకులకు చిరపరిచితం. ఇరువదియవశతాబ్రికి పూర్వం విమానయానం సాధ్యమని విశ్వసించినవారే 
అరుదు. 'అకాలప్రళయం సృష్టించగల' అస్త్రాలు, సారథి లేకుండ పయనించగల విమానాలు (ప్రాచీనభారతీయవాజ్మయానికి 


సుపరిచితాలు. 


వ. ఇ ట్లరిగి భరతాదిబంధుజనంబులు నఖిలపరిజనంబులు నభినందింప వసిష్టవామదేవవిహితం బయిన 
యభిషేకశోభనంబు వహించి రాముండు సుగ్రీవవిభీషణాది సుహృజ్ఞనంబులం బ్రకటబహుమానవిశేషంబుల 
నాదరించి వీడ్కొలిపి, యభిమతభోగంబుల నిరంతరత్యాగంబుల. బ్రభూతయాగంబుల. బ్రసిద్దుం డయి 
బహుసహస్రసంవత్సరంబులు వసుమతీరక్షణం బొనర్డె; నిది రాఘవుచరిత్రంబు. 167 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; అరిగి= ప్రయాణం చేసి; భరత+ఆది, బంధుజనంబులున్‌= భరతుడు మున్నగు చుట్టపక్కాలు; 
అఖిలపరిజనంబులున్‌= అందరు సేవకులును; అభినందింపన్‌= సంతోషం (ప్రకటించగా; వసిష్ట, వామదేవ, విహితంబు+అయిన= 
వసిష్టుడిచేత, వామదేవుడిచేత ఏర్పాటుచేయబడిన; అభిషేకశోభనంబు= పవిత్రజలాలు తలపై పోసి స్నానం చేయించటం; 
అనేపండుగ; వహించి= మోసి; రాముండు; సుగ్రీవ, విభీషణ+ఆది= సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన; సుహృత్‌+జనంబులన్‌= 
మి(త్రులైనవారిని; ప్రకట, బహుమాన, విశేషంబులన్‌= సుప్రసిద్దాలైన గొప్పబహుమతులచేత; ఆదరించి= గౌరవించి; వీడ్కొలిపి= 
సగౌరవంగా సాగనంపి; అభిమతభోగంబులన్‌= ఇష్టమైన సౌఖ్యాలతో; నిరంతరత్యాగంబులన్‌= సంతతదానాలతో; ప్రభూత, 
యాగంబులన్‌= గొప్పయజ్ఞాలతో; ప్రసిద్దుండు+అయి= కీర్తిని ఆర్జించినవాడయి; బహుసహ(స్రసంవత్సరంబులు= పెక్కువేలఏండ్డు; 
వసుమతీరక్షణంబు= భూమిని కాపాడటం; ఒనర్భెన్‌= చేశాడు. ఇది= ఇది; రాఘవుచరిత్రంబు= శ్రీరాముడి జీవితకథ. 


తాత్సర్యం: 'పుష్పక' విమానంలో పయనించి శ్రీరాముడు అయోధ్యానగరం చేరాడు. భరతుడు మున్నగు బంధువులు 
సంతోషాన్ని ప్రకటించారు. వసిష్టుడు వామదేవుడు శుభలగ్నం నిర్లయించి పట్టాభిషేకంలో పౌరోహిత్యాన్ని నెరపారు. 
శ్రీరాముడు సుగ్రీవుడు, విభీషణుడు మున్నగు మిత్రులకు బహిరంగంగా కానుకలు పంచిపెట్టి, ధన్యవాదాలు తెలిపి, 
వారిని సగౌరవంగా సాగనంపాడు. పిదప శ్రీరాముడు పెక్కువేలసంవత్సరాలు భూమిపై శాంతిభద్రతలు నెలకొలిపి, 
భోగాలను అనుభవించి, త్యాగపూరితాలైన దానాలు చేసి, పెక్కు యాగాలు ఒనరించి కీర్తిని ఆర్జించాడు. ఇది 
శ్రీరాముడి జీవితచరిత్ర. 


నిశేషం: (1) భోగాలు ఎనిమిది. 1. గృహం 2. శయ్య 3. వస్త్రం 4. ఆభరణం 5. స్త్రీ 6 పుష్పం 7. గంధం 8. తాంబూలం. 
(2) రామరాజ్యం= భోగం+త్యాగం+యాగం+ శాంతిభద్రతలు. 


ఉ. వారక యిట్లు పూని వనవాసనిరంతర దుఃఖమున్‌ మహా 
వైరికృతాపకారదురవస్థయు నోరి శుభంబు నొందండే 
యారఘురాముు; డట్లు వసుధాధిప! నీవును దుఃఖ మింతయున్‌ 
సైరణ నోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్‌. 168 


సరధ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వసుధా+అధిప!= రాజా, ఓ ధర్మరాజా!; ఇట్టు= ఈవిధంగా; వనవాసనిరంతరదుఃఖమున్‌= అరణ్యాలలో 
ఎల్లప్పుడును నివసించటంచేత సంక్రమించిన ఆవేదనను; వారక= తప్పక; పూని= భరించి; మహా వైరి, కృత+అపకార, 
దురవస్థయున్‌= గొప్ప శత్రువులచేత చేయబడిన కీడువలన ప్రాప్తించిన చెడ్డస్థితిని; ఓర్చి= సైరించి; ఆ రఘురాముండు= 
రఘువంశంలో జనించిన ఆ శ్రీరాముడు; శుభంబున్‌+ఒంద(డే= మేలును పొందడా; (పొందెను); అట్టు= అదేవిధంగా; 
నీవును= నీవుసయితం; దుఃఖము= పరితాపం; ఇంతయున్‌= ఇంతటిని; సైరణన్‌+ఓర్భి= ఓర్పుతో భరించి; సర్ప, మహీ, 
వలయ+అధిరాజ్యమున్‌= సమస్తమైన భూమండలంలో వ్యాపించిన సామ్రాజ్యాన్ని; పొందెదవు= సంపాదించగలవు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆలకించితివిగదా శ్రీరాముడిచరిత్ర. శ్రీరాముడు ఆ విధంగా అరణ్యంలో ఎల్లప్పుడు 
నివసించటంవలన ఏర్పడిన ఆవేదనను అనుభవించి, శత్రువులు చేసిన అపకారాలు సైరించి, చిట్టచివరకు శుభాన్ని 
పొందాడు. అదేవిధంగా నీవుకూడా ఈ వనవాసదుఃఖాన్ని గడచి భూమండలమంతటా విస్తరించియున్న సామ్రాజ్యాన్ని 
పొంది సర్వసౌఖ్యాలను అనుభవించగలవు. 


వ. అని చెప్పిన విని యుధిష్టిరుండు రాముని పరాక్రమవిశేషంబు గొనియాడి, 'జానకి పాతివ్రత్యమహిమ యింత 
యొప్పునే!' యని పలికి, 'మునీంద్రా!, పతిభక్తితాత్సర్యంబున నఖిలదుఃఖంబులు నోర్హి శుభంబు నొందిన 
పుణ్యసతిచరిత్రంబు వినవలతుం జెప్పవే!' యనిన నతనికి మార్కందడేయుండు 'సావిత్రి యను 
రాజపుత్రిచరిత్రంబు విను; మది నీ ప్రశ్నంబునకు నుత్తరం బగు నని యిట్లనియె. 169 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని వచించగా; విని= ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; రాముని పరాక్రమవిశేషంబు= 
రాముడియొక్క శౌర్యాతిశయాన్ని; కొనియాడి= (ప్రస్తుతించి; జానకిపాతివ్రత్యమహిమ= సీతపాతివ్రత్యంయొక్క గొప్పతనం; 
ఇంత+ఒప్పునే= ఇంతశోభిల్లునట్టిదిగదా; అని పలికి= అని వచించి; ముని+ఇం|ద్రా!= బుషులలో శ్రేష్టుడవైనవాడా!, ఓ 
మార్కండేయా!; పతిభక్తి తాత్సర్యంబునన్‌= భర్తయందలి పూజ్యభావంలో తత్పరత గలిగిన; అఖిలదుఃఖంబులున్‌= అన్నికష్టాలను; 
ఓర్చి= సైరించి; శుభంబున్‌= మేలును; ఒందిన= పొందిన; పుణ్యసతి చరిత్రంబు= పుణ్యాత్మురాలికథ: వినవలతున్‌= 
ఆలకింప కోరుతాను; చెప్పవే= దయచేసి వచింపుము; అనినన్‌= అని అడుగగా; అతనికిన్‌= ధర్మరాజుకు; మార్కండేయుండు; 
సావి(త్రి+అను= సావిత్రి అనే; రాజపుత్రిచరిత్రంబు= రాజకుమారిగాథ; వినుము= ఆలకించుము; అది= సావి(త్రిగాథ; నీ 
ప్రశ్ళంబునకున్‌= నీవు అడిగినదానికి; ఉత్తరంబు= సమాధానం; అగును= కాగలదు; అని= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా పలికాడు. 


తాత్సర్యం: మార్కండేయుడు చెప్పిన రామాయణకథ విని, ధర్మరాజు శ్రీరాముడి పరా(క్రమాన్ని, సీత్రాదేవి 
పాతివ్రత్యగరిమను మెచ్చుకొని, “మునీంద్రా, మార్కండేయమహర్షీ! పతిభక్తితో అన్నికష్టాలను ఓర్చి, చివరకు శుభాన్ని 
పొందిన పుణ్యసతి చరిత్ర వినవలె నని ఉన్నది. దయచేసి చెప్పుము” అని ప్రార్థించాడు. మార్కండేయుడు 
'ధర్మరాజా!, నీ ప్రశ్నకు సరిఅయిన సమాధానం సావిత్రిగాథ. ఆ రాజపుత్రిచరిత్ర చెప్పుతాను వినుము అని ఈ 
విధంగా ఆ కథ చెప్పాడు. 


విశేషం: (1) ధర్మరాజు అట్టికథలను వినగోరటంలో కల ఆంతర్యం సుగమం. అట్టి పతివ్రతలగాథలు (ద్రౌపదికి ఊరట 
కలిగిస్తాయి. మార్కండేయుడు ధర్మరాజు మనస్తత్తాన్ని కనిపెట్టి సావిత్రికథను చెప్పాడు. రామాయణగాథలో కథానాయకుడు 
శ్రీరాముడు. సావిత్రిగాథలో నాయిక సావిత్రి. నాయకపాత్ర సత్యవంతుడిభూమిక గౌణం. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1197 


మార్కండేయుడు ధర్మరాజునకు సావిత్ర్యుపాఖ్యానంబు సెప్పుట (సం. 3-277-5) 


(ఈక 


కలండు మద్రేశుండు ఘను డశ్వపతి యను । ధరణీశు(; డతండు సంతానకాంక్ష 
నెంతయు ధృతి. బదునెనిమిది యేండులు । సావిత్రిం గొల్లె; నజ్జనవిభునకు 
నద్దేవి ప్రత్యక్షమై 'వర మడుగుము' । నావుడు నతండు వినమ్రు( డగుచు 
'నాత్మజు( గోరెద' ననవుడు( 'గన్నియ । పుట్టు నీ' కనియె నా భువనమాత; 


తే. యనుడు దేవి! భవత్మృప నస్మదీయ । వాంఛితము సఫలంబు గా వలదె? యని నృ 
పోత్తముండు విన్నవించె; నయ్యోగమూర్తి । గాఢకారుణ్యవికచహృత్మమల యగుచు. 170 


(ప్రతిపదార్థం: మధద్రేశుండు= మ(ద్రదేశానికి ప్రభువు; ఘనుండు= గొప్పవాడు; అశ్వపతి+అను, ధరణీశుండు= అశ్వపతి 
అనేరాజు; కలండు= ఉన్నాడు; అతండు= (ఆ అశ్వపతి); సంతానకాంక్షన్‌= బిడ్డలు కలుగవలె ననే కోరికతో; ఎంతయున్‌= 
మిక్కుటమైన; ధృతిన్‌= నిష్టతో; పదునెనిమిది+ఏండులు= పదునెనిమిది సంవత్సరాలు సావిత్రిన్‌= సావిత్రీదేవిని; కొల్ఫెన్‌= 
ఆరాధించాడు; ఆ+జనవిభునకున్‌= ఆ రాజుకు; అశ్వపతికి; ఆ+దేవి= సావిత్రి; ప్రత్యక్షము+ఐ= సాక్షాత్కరించి; వరము+ 
అడుగుము= వరాన్ని కోరుకొనుము; నావుడున్‌= అని చెప్పగా; అత(డు= అశ్వపతి; వినముండు+అగుచున్‌= భక్తితో 
వంగినవాడు జొతూ; ఆత్మజున్‌= పుత్రుడిని; కోరెదన్‌= వాంఛిస్తాను; అనవుడున్‌= అని చెప్పగా; ఆ భువనమాత= ఆ 
జగన్మాత- సావిత్రి; కన్నియ+పుట్టున్‌= కన్యక ఉద్భవిస్తుంది; నీకున్‌= నీకు; అనియెన్‌= అని చెప్పింది; అనుడున్‌= 
అనిచెప్పగా; దేవి!= ఓ సావిత్రీదేవీ!; భవత్‌+కృపన్‌= నీయొక్క దయవలన; అస్మదీయవాంఛితము= నా కోరిక; సఫలంబు+కావలదె= 
తీరవలెను కదా; అని; నృప+ఉత్తము(డు= రాజులలో శ్రేష్టుడు - అశ్వపతి; విన్నవించెన్‌= నివేదించాడు; ఆ+యోగమూర్తి= 
సావిత్రి; గాఢ, కారుణ్య, వికచ, హృత్‌+కమల+అగుచున్‌= దట్టమైన దయతో వికసించిన పద్మంవంటి హృదయం కలది 
అగుచు. 


తాత్సర్యం: అశ్వపతి అనే పేరుగలవాడు మ(ద్రదేశాన్ని పరిపాలించే ప్రభువు అతడు గొప్పవాడు. ఆయన బిడ్డలకొరకు 
మిక్కుటమైన నిష్టతో పదునెనిమిదేండ్డు సావిత్రీదేవిని ఉపాసించాడు. ఆ రాజుకు సావిత్రి ప్రత్యక్షమై ఆతడిని వరం 
కోరుకొమ్మని అడిగింది. అతడు భక్తితో వినతుడై, 'దేవీ! నాకు కొడుకును (ప్రసాదింపుము” అని ప్రార్థించాడు. 
అప్పుడు ఆ లోకమాత, 'నాయనా! నీకు కూతురు కలుగుతుంది” అని చెప్పింది. అంతట అశ్వపతి, 'అంబా! నీవు 
ప్రత్యక్షమైతివికదా; దేవీ! ఇక నాకోరిక ఈడేరవలెను కదా” అని విన్నవించాడు. అంత ఆ యోగమూర్తి అయిన 
సావిత్రీదేవి మిక్కుటమైన దయతో వికసించిన హృదయపద్మం కలదై. 


విశేషం: సావిత్రి - యోగమూర్తి జగన్మాత అని ఈ పద్యంలో చెప్పబడింది. అష్టాంగయోగం సుప్రసిద్ధం. 1. యమం 
2. నియమం 3. (ప్రాణాయామం 4. ప్రత్యాహారం 5. ధ్యానం 6. ధారణ 7. మననం 8. సమాధి. ఇరువదిఏడుయోగాలు 
చెప్పబడినవి. అందు ఈ పద్యంలో వాడబడిన “ధృతి” ఉన్నది. 1. విష్కంభం 2. ప్రీతి ౩. ఆయుష్మత్తు 4. సౌభాగ్యం 5. 
శోభనం 6. అతిగండం 7. సుకర్మం 8. “ధృతి 9. శూలం 10. గండం 11. వృద్ది 12. ధ్రువం 13. వ్యాఘాతం 14. హర్షణం 
15. వజ్రం 16. సిద్ది 17. వ్యతీపాతం 18. వరీయస్సు 19. పరిఘ 20. శివం 21. సిద్దం 22. సాధ్యం 23. శుభం 24. శుభ్రం 
25. (బ్రహ్మం 26. ఐం(ద్రం 27. వైధ్రుతి. సావిత్రి అంటే నిఘంటువులోని అర్థాలు సరస్వతి, పార్వతి, ఇచట సావిత్రి (బ్రహ్మను 
పేర్కొనటంచేత అశ్వపతి ఉపాసించిన దేవి సరస్వతి అని భావించవచ్చును. 


1198 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “ఏను నీమనోరథంబుతెటింగు మున్న చతుర్ముఖున కెజింగించిన నతండు గన్నియంగా నిర్దేశించె; 
నద్దేవునియానతి యమోవుంబు; విను మక్కన్నియ కారణంబున నీకు నొక్కవిధంబునం బిదప. 
బుత్రశతలాభంబు నగు; సంతసిల్లు' మని యనుగ్రహించి యద్దేవి యంతర్జానంబు నొందె; నశ్వపతియును 
సావిత్రీప్రసాదంబున నిజధర్మపత్ని యయిన మాళవియందు సావిత్రి యను కూంతుం గని, యక్కన్నియ 
నతిగౌరవంబునం బెనిచె నంత. 171 


ప్రతిపదార్థం: ఏను= నేను; నీ మనోరథంబు+తెజంగు= నీ కోరికయొక్క తీరు; మున్ను+అ= ఇంతకుముందే; 
చతుర్ముఖునకున్‌= నాలుగు మోములు గల దేవరయైన (బ్రహ్మదేవుడికి; ఎజింగించినన్‌= తెలుపగా; అతండు= (బ్రహ్మదేవుడు; 
కన్నియంగాన్‌= కూతురుగా; నిర్లేశించెన్‌= నిర్ణయించాడు; ఆ+దేవుని+ఆనతి= ఆ (బ్రహ్మదేవుడి ఆజ్ఞ; అమోఘంబు= 
వ్యర్థంకాదు; వినుము= ఆలకింపుము; అక్కన్నియ+కారణంబునన్‌= ఆ కన్యక హేతువుగా; నీకున్‌= నీకు; ఒక్కవిధంబునన్‌= 
ఒకానొక మార్గంలో; పిదపన్‌= పిమ్మట; పుత్ర, శత, లాభంబున్‌+అగున్‌= నూరుగురుపుత్రులు పుట్టుతారు; సంతసిల్లుము= 
సంతోషించుము; అని= అని చెప్పి; అనుగ్రహించి= కరుణించి; ఆ+దేవి= సావిత్రి; అంతర్జానంబున్‌+ఒందెన్‌= అదృశ్యం 
అయింది; అశ్వపతియును= అశ్వపతియును; సావిత్రీప్రసాదంబునన్‌= సావిత్రీదేవి దయవలన; నిజధర్మపత్ని+అయిన= 
తనభార్య అయిన; మాళవియందున్‌= మాళవి అనే పేరు కల ఆమెయందు; సావిత్రి+అను, కూంతున్‌+కని= సావిత్రి అనే 
కూతురును పొంది; ఆ+కన్నియన్‌= ఆ కన్యకను; అతిగౌరవంబునన్‌= మిక్కుటమైన (శ్రద్దతోకూడిన గారాబంతో; పెనిచెన్‌= 
పోషించాడు; అంతన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: 'నేను నీకోరిక తీరు నెజిగి ఇంతకుముందే బ్రహ్మదేవుడితో సంప్రదించాను. ఆయన కన్నియగా 
నిర్ణయించాడు. ఆ దేవుడి నిర్ణయానికి తిరుగులేదు. అయినా ఆలకించుము. నీకు తొలుత కన్యక ఉద్భవించినా 
పిదప, ఆమెకారణంగానే ఒకానొక సన్నివేశం సం'ప్రాప్తించి నీకు నూరుగురు సుతులు లభించగలరు. సంతోషించుము” 
అని అనుగ్రహించి ఆ దేవి అదృశ్యమైంది. పిదప అశ్వపతిధర్మపత్ని మాళవి గర్భం ధరించి సావిత్రి అనే కూతురిని 
కన్నది. తలిదం[డ్రులు సావిత్రిని మిక్కుటమైన (శ్రద్దతో గూడిన గారాబంతో పెంచారు. అంతట. 


క, ఆ వనజాక్షి పరిస్పుట | యౌవనయై సిద్దసాధ్యయక్షామరక 
న్యావలి. దన సౌందర్య । శ్రీవిలసనరేఖ నపహసించుచు నొప్పెన్‌. 172 


ప్రతిపదార్థం: ఆ వనజ+అక్షి= ఆ పద్మాలవంటి కనులు కలది; పరిస్ప్సుట యౌవన+ఐ= తేటతెల్లమయిన యౌవనం 
కలదిఅయి; సిద్ద, సాధ్య, యక్ష+అమర, కన్యా+ఆవలిన్‌= సిద్దులు, సాధ్యులు, యక్షులు, దేవతలలోని కన్యకల సముదాయాన్ని; 
తన సౌందర్య శ్రీవిలసనరేఖన్‌= తన అందచందాల సొంపువంపులతో; అపహసించుచున్‌= పరిహసిస్తూ- అనగా అతి(క్రమిస్తూ; 
ఒప్పెన్‌= శోభిల్లింది. 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు కల ఆ సావిత్రి తేటతెల్లమయిన జవ్వనం కలదై, తన అందచందాల సొంపు 
సెంపువంపులతో వేల్పులజాతికి చెందిన కన్యకలను, సిద్దసాధ్య యక్షకన్యకలను అందరినీ అతిక్రమించింది. 


తే. “కోరి జనపతి దనకూర్మికూ(తు( జూచి | గుణవయోరూపముల ననుకూలు. డైన 


భర్త నెమ్మెయి దీనికి. బడయువాండ । నొక్కొ” యని యెందు. దడవుచునుండె నెలమి. 173 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1199 


ప్రతిపదార్థం: కోరి= కాంక్షించి; జనపతి= రాజు - అశ్వపతి; తనకూర్మి, కూంతున్‌= తన అనుగుపుత్రికను; చూచి= అరసి; 
గుణ, వయస్‌+రూపములన్‌= గుణాలలోను, వయస్సులోను అందమయిన ఆకారంలోను; అనుకూలుడు+ఐన= పొత్తు 
కుదిరినవాడైన; భర్తన్‌= పతిని; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; దీనికిన్‌= ఈమెకు; పడయువా(డన్‌+ఒక్కొ= సంపాదించగలవాడనో; 
అని= అని తలపోసి; ఎందున్‌= ఏవిధంగా నైనా; ఎలమిన్‌= ఉత్సాహంతో; తడవుచున్‌+ఉండెన్‌= వెదకుచుండినాడు. 


తాత్సర్యం: అశ్వపతి అల్లారుముద్దుగా అందచందాలతో పెరిగి పెద్దది జొతున్న కూతురును చూచి “ఇంతటి 
సౌందర్యవతికి గుణగణాలు, వయస్సు, రూపం- ఈ మూడింటిలో చక్కగా పొత్తు కుదిరే వరుడిని ఎక్కడ 
ఏవిధంగా సంపాదించగలనా?' అని ఆలోచిస్తూ అన్వేషిస్తూ ఉన్నాడు. 


వ. అదియును సాళ్వపతి యైన ద్యుమత్సేనుకొడుకు సత్యవంతుండు రూపవంతుం డనియును గుణవంతుం 
డనియును విని వానియందు. జిత్తంబు దగిలి యున్నను సిగ్గుపెంపున నెవ్వరికి నెటింగింపకుండె; నంత 
నొక్కనాండు మద్రపతికడకు నారదుం డరుగుదెంచిన నతం డమ్మహాముని నుచితసపర్యాపరితోషితుం జేసి 
సద్గోష్టీవిశషంబులు సలుపుచున్నయెడ. 174 

ప్రతిపదార్థం: అదియును= ఆమెయును- సావిత్రియు; సాళ్ళపతి+ఐన= సాళ్ళదేశపురాజు అయిన; ద్యుమత్సేనుకొడుకు= 
ద్యుమత్సేనుడు అనేవాడిపుత్రుడు; సత్యవంతుండు= సత్యవంతుడు అనే పేరు కలవాడు; రూపవంతుండు+అనియును= 
అందం కలవా డనియు; గుణవంతుండు= మంచి గుణగణాలు కలవాడు అనియును; విని= ఆలకించి; వానియందున్‌= 
అతడియందు- సత్యవంతుడియందు; చిత్తంబు= మనస్సు; తగిలి= లగ్నమై; ఉన్నను= ఉన్నప్పటికీ; సిగ్గుపెంపునన్‌= లజ్జ 
అతిశయించటంచేత; ఎవ్వరికిన్‌= ఎవరికిని; ఎటింగింపకుండెన్‌= తెలుపకుండా ఉండింది; అంతన్‌= పిమ్మట; ఒక్కనాండు= 
ఒకరోజున; మద్రపతికడకున్‌= మద్రదేశపు రాజుదగ్గరకు- అశ్వపతిదగ్గరకు; నారదుండు= నారదమహర్షి అరుగుదెంచినన్‌= 
విచ్చేయగా; అతండు= అశ్వపతి; ఆ+మహామునిన్‌= ఆ గొప్పబుపిని; ఉచిత, సపర్యా, పరితోషితున్‌+చేసి= తగిన సేవలు 
చేయటంచేత మిగుల సంతోషం చెందిన వాడినిగా చేసి; సత్‌+గోష్టీ విశేషంబులు= మంచి సంభాషణగరిమతో గూడినటువంటి 
గొప్పచర్చలు; సలుపుచున్న+ఎడన్‌= చేస్తున్న తరుణంలో. 


తాత్సర్యం: సావిత్రి సాళ్ళదేశాధీశుడైన ద్యుమత్సేనుడికొడుకు సత్యవంతుడినిగూర్చి విన్నది. అతడు అందగాడనీ, 
మంచిగుణాలు గలవాడనీ తెలిసి అతడిని (ప్రేమించింది. కాని, అతిశయమైన లజ్జతో ఆ విషయాన్ని ఎవ్వరికీ 
తెలుపలేదు. అప్పుడు ఒకనాడు (త్రిలోకసంచారి అయిన నారదుడు మద్రపతి అయిన అశ్వపతివద్దకు అరుదెంచాడు. 
అశ్వపతి ఆ మహర్షిని అతిథిమర్యాదలతో అలరించి మంచిగోష్టి సంభాషణలో వివిధవిషయాలు చర్చించసాగాడు. 
ఆ తరుణంలో. 


క నెచ్చెలులు దన్ను గొలువంగ6 | బచ్చవిలుతుకలిమి యెల్ల బద్మానన యై 
యచ్చుపడినట్లు మెజియుచు । నచ్చటి కేతెంచె భూవరాత్మజ నెమ్మిన్‌. 175 


ప్రతిపదార్థం: నెచ్చెలులు= అనుగు సకియలు (నెజ+చెలి= నెచ్చెలి); తన్నున్‌= తనను (సావిత్రిని); కొలువంగన్‌= సేవించగా; 
పచ్చవిలుతుకలిమి+ఎల్లన్‌= మన్మథుడియొక్క సిరి అంతయు; పద్మ+ఆనన+ఐ= పద్మంవంటి ముఖం కలిగినట్టిది (సావిత్రి) 
అయి; అచ్చుపడినట్టు= గండరువును తీర్చిదిద్దినట్లు: భూవర+ఆత్మజ= అశ్వపతికూతురు సావిత్రి; మెజయుచున్‌= తేజస్సుతో 
శోభిల్లుతూ; నెమ్మిన్‌= (ప్రీతితో; అచ్చటికిన్‌= ఆ స్థలానికి; ఏతెంచెన్‌= వచ్చింది. 


1500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనుగుసకియలు తనను సేవించగా, ఆ అశ్చపతిరాజుకూతురైన సావిత్రి వర్చస్సుతో శోభిల్లుతూ 
ప్రీతితో ఆచోటికి అరుదెంచింది. అప్పుడు ఆ రాజపుత్రిక మన్మథుడి సిరిసంపద అంతా కలిసి మూర్తీభవించి 
పద్మముఖి అయిన ఆ సావిత్రిగా రూపొందిందా అనిపించేటట్లు ఉండింది. 


వ. ఇట్లు వచ్చి సభీజనంబు నంతంత నిలిపి మెలపుతోడి పొలుపున నమ్ముర్ర లీలామధురం బగుచుండ. దండ్రికి 
మొక్కిన, నతండు గాఢస్నేహదోహళం బగు చిత్తంబుతో నత్తన్వి గ్రుచ్చియెత్తి నిజాంకతలంబున నునిచికొని 
సముచితోపలాలనకేళీపరవశుం డయ్యె; నప్పుడు నారదుం డమ్ముద్దియం జూచి యశ్వపతితోడ 'నిక్కన్నియం 
దగినవరున కొసంగక యి ట్లేల యునిచినవా(డ? వనిన నతండు గూంతున కి ట్లనియె. 176 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; వచ్చి= అరుదెంచి; సఖీజనంబున్‌= చెలికత్తెలను; అంత+అంత= అంతంత, అల్లంత 
దూరంలో; నిలిపి= ఆపి; మెలపుతోడి పొలుపునన్‌= చాతుర్యంతో కూడిన సొంపుతో; ఆ+ముగ్గ= ఆ లేతజవరాలు; 
లీలామధురంబు+అగుచుండన్‌= విలాసంతో కూడిన తీయదనం తొలుకాడుతుండగా; తండ్రికిన్‌= పితకు; (మొక్కినన్‌= 
నమస్కరించగా; అతండు= అశ్వపతి; గాఢ, స్నేహ, దోహళంబు+అగు= దట్టమైన అనురాగంచేత ఉత్సాహవంతమై ఉన్న; 
చిత్తంబుతోన్‌= మనస్సుతో; ఆ+తన్విన్‌= ఆ సుకుమారిని; (గ్రుచ్చి+ఎత్తి= ఆప్యాయతతో దగ్గరకు తీసికొని కొద్దిగా పైకెత్తి; 
నిజ+అంక, తలంబునన్‌= తనయొడిలో; ఉనిచికొని= కూర్చుండబెట్టుకొని; సముచిత+ఉపలాలన, కేళీ, పరవశుండు+అయ్యెన్‌= 
ఒప్పిదమైన బుజ్జగింపు ఆటలో నిమగ్నుడయ్యాడు; అప్పుడు= ఆ సమయంలో; నారదుండు= నారదమహర్షి ఆ+ముద్దియన్‌+ 
చూచి= ఆ అమ్మాయిని కాంచి; అశ్వపతితోడన్‌= అశృపతిమహారాజుతో; “ఈ+కన్నియన్‌= ఈ కన్యకను; తగినవరునకున్‌= 
యోగ్యుడైన 'పెండ్దకొడుకునకు; ఒసంగక= ఇవ్వకుండా; ఇట్టు= ఈవిధంగా; ఏల= ఎందుకు?; ఉనిచినవాండవు= ఉంచావు; 
అనినన్‌= అని అడుగగా; అతండు= అశ్వపతి మహారాజు; కూంతునకున్‌= పుత్రికకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా వచ్చి, సావిత్రి తన చెలికత్తెలను అల్లంతదూరంలో నిలిపి తాను తం(డ్రిదగ్గరకు వచ్చి 

నమస్కరించింది. తండ్రి అయిన అశ్వపతిమహారాజు లేజవరాలు, ముగ్ధ అయిన తనకూతురును, (గ్రుచ్చియెత్తి తన 

ఒడిలో కూర్చుండబెట్టుకొని బుజ్జగిస్తూ మైమరచి ఉన్నాడు. అప్పుడు ఆమె తండ్రికి చిన్నకూతురుగా కన్పించింది 
లు జ ౨ టా 

కాని, నారదుడికి ఆమె సంపూర్ణయౌవనంతో తొణికిసలాడుతున్న సౌందర్యవతిగా కన్సించటంచేత, ఆ మహర్షి 

'వయసువచ్చిన ఈ కన్యకను తగినవరుడికి ఏల ఇవ్వలేదు?” అని ప్రశ్నించాడు. ఆ ్రశ్షను ఆలకించి అశృపతిమహారాజు 

తన కూతురుతో ఇట్లా పలికాడు. 


తే. “తల్లి! నీగుణరూపవృత్తముల కెందు€ । దగినవరు నీవ యిమ్ముగ( దడవి నెమ్మి 
నీదు మనసున కెక్కిన నృపకుమారు( । గోరి వరియింపు; మిదియ నాకును బ్రియంబు'. 177 


ప్రతిపదార్థం: తల్లి!= అమ్మా, సావిత్రీ! నీగుణరూపవృత్తములకున్‌= నీమంచి గుణాలకు, (ప్రవర్తనకు, అందచందాలకు; 
ఎందున్‌= ఎచటనైనా; తగిన= యోగ్యుడైన, వరున్‌= మగడిని; నీవు+అ= నీవే; ఇమ్ముగన్‌= ప్రీతితో; తడవి= వెదకి; నెమ్మిన్‌= 
(ప్రేమతో; నీ+మనసునకున్‌+ఎక్కిన= నీ చిత్తానికి నచ్చిన; నృప, కుమారున్‌= రాజపు(త్రుడిని; కోరి= ఇష్టంచొప్పున; వరియింపుము= 
ఎన్నుకొనుము; ఇది+అ= ఇదియే; నాకును= నాకుగూడ; ప్రియంబు= ఇష్టం. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1201 


తాత్సర్యం: 'అమ్మా, సావిత్రీ! ఆలకించితివికదా నారదమహర్షి సెలవిచ్చినమాట. నీమంచిగుణాలకు, అందచందాలకు, 
ప్రవర్తనకు తగిన పెండ్లికొడుకును నీవే ప్రీతితో పేర్కొనుము. నీకు (ప్రేమపా(త్రుడైన రాజకుమారుడిని మగనిగా నీవే 
వరించుము. అదియే నేనుకూడ కోరుకొనేది. నీ ఇష్టమే నా అభీష్టం”. 


వ. అనిన నదియు. గొండొక లజ్జించి కోర్మిపెంపున సిగ్గు దొలంగం ద్రోచి ప్రకటకౌతూహల తరళితాంతరంగ 

యగుచు€ దండ్రి కిట్లనియె. 178 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అశ్వపతి చెప్పగా; అదియున్‌= సావిత్రియు; కొండొక లజ్జించి= ఇంచుక సిగ్గుచెంది; కోర్కి 
పెంపునన్‌= వాంఛ యొక్క అతిశయంవలన; సిగ్గు= బిడియం; తొలంగన్‌+(త్రోచి= (ప్రక్కకునెట్టి; ప్రకట, కౌతూహల, 


తరళిత+అంతరంగ+అగుచున్‌= వ్యక్తమైన ఆసక్తిచేత (ప్రేరేపించబడిన డెందం కలది జౌతూ; తండ్రికిన్‌= పితకు, అశ్వపతికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: తండ్రి అశ్వపతి చెప్పిన మాటలు విని సావిత్రి కొంతసిగ్గు చెందింది. కాని, తమకించిన కోరిక సిగ్గును 
(ప్రక్కకు నెట్టగా ఆమె వ్యక్తమైన కుతూహలంతో (ప్రోత్సహించబడిన హృదయం కలది జౌతూ తండ్రితో ఇట్టా 
చెప్పింది. 
క. “చిరకీర్తి సాళ్వభూవరు | వరతనయుం డయిన సత్యవంతు(డు నాకున్‌ 

వరు(డుగ గోరుదు మదిలో | నరవర! యాతనికి నిమ్ము నను( బ్రీతిమెయిన్‌. 179 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; చిరకీర్తి= గొప్పపేరు కలవాడు అయిన; సాళ్యభూవరు వరతనయుండు+అయిన= 
సాళ్ళ్వదే శరాజుయొక్క (శ్రేష్టుడగు కుమారుడైన; సత్యవంతుండు= సత్యవంతుడు అనేపేరు కలవాడు; నాకున్‌= నాకు; 
వరుండుగన్‌= మగడుగా; మదిలోన్‌= మనస్సులో; కోరుదున్‌= వాంఛిస్తాను; ఆతనికిన్‌= ఆ సత్యవంతుడికి; ననున్‌= నన్ను; 
ప్రీతిమెయిన్‌= సంతోషంతో; ఇమ్ము= ఒసంగుము. 


తాత్పర్యం: చిరన్హాయి యైన కీర్తిని ఆర్జించిన సాళ్ళదేశప్రభువు కొడుకు సత్యవంతుడు నాకు తగినవరుడు. 
రాజోత్తమా! అతడికి నన్ను ఇచ్చి పెండ్లిచేయుము. 


వ. _ సాళ్వపతియును నిపుడు దైవయోగంబునం జేసి విగతచక్షుం డయి తనరాజ్యంబు వైరులచేతం గోల్పడి 
పుత్రదారసహితంబుగా వనంబున నున్నవా(; డట్లయినను సత్యవంతున వరియింతు' ననిన మద్రేశ్వరుండు 
నారదుంజూచి 'మునీంద్రా! మీ యెజుంగని వారు లేరు; సావిత్రిచేత వరియింపంబడిన కుమారుం డెట్టివాండు? 
వానిగుణరూపశీలంబు లెటింగింపుం డనిన నారదుం డిట్లనియె. 180 

ప్రతిపదార్థం: సాళ్వపతియునున్‌= ఆ సాళ్ళదేశపురాజుసైతం; ఇపుడు= ఈసమయంలో; దైవయోగంబునన్‌+చేసి= విధి 

నిర్ణయం చేత; విగతచక్షుండు+అయి= పోయిన కనులు కలవాడు అయి (గ్రుడ్డివాడయి); తనరాజ్యంబున్‌= తాను ఏలే 
దేశాన్ని; వైరులచేతన్‌= శత్రువులచేత; కోల్పడి= పోగొట్టుకొని; పుత్ర, దార, సహితంబుగాన్‌= కొడుకుతో, భార్యతో పాటుగా; 
వనంబునన్‌= అడవిలో; ఉన్నవాండు= ఉన్నాడు; అట్టు= ఆ విధంగా; అయినను= అయినప్పటికిని; సత్యవంతున్‌+అ= 
సత్యవంతుడినే; వరియింతున్‌= భర్తగా స్వీకరిస్తాను; అనినన్‌= అని (సావిత్రి చెప్పగా; మద్ర+ఈశ్వరుండు= మద్రదేశరాజు 
అశ్వపతి; నారదున్‌+చూచి= నారదుడిని కాంచి; 'ముని+ఇంద్రా!= మునులలో శ్రేష్ణుడ వైన వాడా! మీ+ఎణుంగనివారు= మీకు 


i505 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలియనివారు; లేరు= ఉండరు; సావి(త్రిచేతన్‌; వరియింపంబడిన= ఎన్నుకొనబడిన; కుమారుండు= రాజకుమారుడు; 
ఎట్టివాండు= ఎటువంటివాడు; వాని= అతడియొక్క (సత్యవంతుడియొక్క); గుణరూపశీలంబులు= గుణగణాలు, ఆకారం, 
నడవడికలు; ఎజీంగింపుండు= తెలుపండి; అనినన్‌= అని (అశ్వపతి) అడుగగా; నారదుండు= నారదుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: సాళ్ళదేశాధిపతి ఈ సమయంలో విధివిపరిపాకం చొప్పున కన్నులు కోలుపోయాడు. శత్రువులు 
అతడిరాజ్యాన్ని ఆక్రమించారు. అతడు భార్యాపుత్రులతోపాటు అడవిలో నివసిస్తున్నాడు. అయినను నేను 
సత్యవంతుడినే వరిస్తున్నాను' అని సావిత్రి చెప్పింది. ఆ మాటల నాలకించి మద్రపతి అయిన అశ్వపతి నారదుడిని 
చూచి, 'మునులలో శ్రేష్ణుడవైనవాడా! మీ రెరుగనివారు ఉండరు. మా సావిత్రి ఎన్నుకొనిన సత్యవంతుడు 
ఎట్టివాడు? అతని గుణాలు ఎట్టివి? రూపం ఎట్టిది? నడవడిక ఎట్టిది? దయచేసి వివరించి తెల్పండి” అని 
ప్రార్థించాడు. నారదమహర్షి అశ్వపతికి ఈవిధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


సీ, “సత్యంబు వలుకుట సత్యవంతుం డన । వత. డొప్పు; మజియు. జిత్రాశ్వు. డనంగ 
నామాంతరంబు నన్నరనాథసుతునకుం । గలదు; తేజంబున( గమలమిత్త్తు 
బుద్ది నింద్రాచార్యు. బురుడించు; శూరత । వాసవుం దాలిమి వసుధ బోలు6; 
గాంతిం జంద్రున కెనగా€ దగు; రూపున । నాశ్వినేయుల సరియనం దలిర్లు; 


ఆ. దపము శమము దమము దానంబు బ్రాహ్మణ । భక్తియును మహానుభావతయును 
నతనియంద కాని యన్యులయందు లే; । దింత నిక్కునము మహీతలేశ! 181 


ప్రతిపదార్థం: సత్యంబు పలుకుట= నిజాన్ని చెప్పటంచేత; సత్యవంతుండు+అనన్‌= సత్యవంతుడు అనగా; అతండు= 
అతడు (సత్యవంతుడు); ఒప్పున్‌= శోభిల్లుతాడు; మజియున్‌= వెండియు; చిత్ర+అశ్వు(డు= చిత్రాశ్వుడు; అనంగ= అనునట్టి; 
నామ+అంతరంబు= మరొకపేరు; అన్నరనాథసుతునకున్‌= ఆ రాజకుమారుడికి; కలదు= ఉన్నది; తేజంబునన్‌= కాంతిలో; 
కమలమి(త్రున్‌= సూర్యుడిని; బుద్దిన్‌= తెలివితేటలలో; ఇం(ద్ర+ఆచార్యున్‌= ఇంద్రుడిగురువు బృహస్పతిని; పురుడించున్‌= 
సరిపోలుతాడు; శూరతన్‌= పరా(క్రమంలో; వాసవున్‌= ఇంద్రుడిని; తాలిమిన్‌= ఓర్పులో; వసుధన్‌= భూమిని; పోలున్‌= సాటి 
జౌతాడు; కాంతిన్‌= తేజస్సులో; చంద్రునకున్‌= జాబిల్లికి; ఎనగాన్‌+తగున్‌= సరిపోలుతాడు; రూపునన్‌= సౌందర్యంలో; 
ఆశ్వినేయులన్‌= అశ్వినిదేవతలకు; సరి+అనన్‌= సమానం అనేటట్టుగా; తలిర్భున్‌= శోభిల్లుతాడు; తపము= తపస్సు; 
శమము= కోపతాపాదులు లేకుండా శాంతంగా ఉండటం; దమము= వెలుపలి ఇంద్రియాలను నిగహించటం; దానంబు= 
పరోపకారార్థం త్యాగం చేయటం; బ్రాహ్మణభక్తియును= విప్రులపట్స్ల పూజ్యభావం; మహానుభావతయును= గొప్పప్రభావాన్ని 
కలిగి ఉండటమున్నూ; అతనియందు+అ= అతనియందు మా(త్రమే; కాని; అన్యుల+అందున్‌= ఇతరులలో; లేదు= ఉండదు; 
మహీతల+-ఈశ!= మహారాజా!; ఇంత= ఇదంతా; నిక్కువము= నిజం. 


తాత్సర్యం: 'ఓ అశ్వపతి మహారాజా! సత్యం పలకటంచేత అతడికి సత్యవంతుడు అనే సార్ధకనామధేయం 
ఏర్పడింది. అంతేకాక, అతడి ఇంకొక నామధేయం చిత్రాశ్వుడు. తేజస్సులో అతడు సూర్యుడిని, తెలివితేటలలో 
ఇం(ద్రుడిగురువైన బృహస్పతిని, పరాక్రమంలో ఇంద్రుడిని, ఓర్పులో భూదేవిని, కాంతిలో చంద్రుడిని, అందచందాలలో 
ఆశ్వినేయులను తలపిస్తాడు. తపస్సు, అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, త్యాగంతో కూడిన 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1203 


పరోపకారశీలం, బ్రాహ్మణభక్తి గొప్పప్రభావంతో కూడిన వ్యక్తిత్వం ఆ సత్యవంతుడియందు మాత్రమే కన్పిస్తాయి. 
ఇతరులలో కన్పించవు. ఇది నిజం. 


వ. వానియందుం గీ డొక్కటి గలదు; పరిణయంబు మొదలుగా నొక్కసంవత్సరంబునకు మృతింబొందు; నిది 
నీకుంజెపవలయుటంజేసి చెప్పితిి ననిన నతండు గూంతుమొగంబు సూచి “తల్లీ! యిమ్మహాత్ముండు 
దేవరహస్యం బెజుంగు; నీతనివచనం బమోఘంబు; నీకు నట్టివరుం డేటికి? నొండొక్కనరుని వెదకి కొ” 
మ్మనిన నక్కన్యక యి ట్లనియె. 182 


ప్రతిపదార్థం: వానియందున్‌= ఆ సత్యవంతుడిలో; కీడు= హాని (గండం); ఒక్కటి= ఒక్కటి; కలదు= ఉన్నది; పరిణయంబు= 
వివాహం; మొదలుగాన్‌= ఆరంభంగా; ఒక్కసంవత్సరంబునకున్‌= ఒకయేంటికి; మృతిన్‌+పొందున్‌= మరణిస్తాడు; ఇది= ఈ 
విషయం; నీకున్‌= నీకు; చెప్పవలయుటన్‌+చేసి= చెప్పవలసిరావటంచేత; చెప్పితిన్‌= వచించాను; అనినన్‌= అని నారదుడు 
చెప్పగా; అతండు= అతడు, అశ్వపతి; కూంతుమొగంబు= పుత్రికముఖం; చూచి=అరసి; తల్లీ!= అమ్మా సావిత్రీ! 
ఈ+మహాత్ముండు= ఈ మహానుభావుడు; (నారదమహర్షి; దేవరహస్యంబు= దేవతలకు మాత్రమే తెలిసే రహన్యం; 
ఎజుంగున్‌= తెలియగలుగుతాడు; ఈతని వచనంబు= ఈతడిమాట; అమోఘంబు= తప్పనట్టిది; నీకున్‌= ఓ సావిత్రీ, నీకు; 
అట్టివరుండు= పెండ్లికి పిదప ఒక వత్సరంమా(త్రమే జీవించేమగడు; ఏటికి= ఎందుకు; ఒండు+ఒక్కవరునిన్‌= ఇంకొక 
పెండ్లికొడుకును; వెదకికొమ్ము= ఆలోచించి అన్వేషించుము; అనినన్‌= అని (అశ్వపతి) చెప్పగా; ఆ+కన్యక= సావిత్రి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: సత్యవంతుడిలో ఒకలోపం మాత్రం ఉన్నది. పెండ్డిఅయిన పిదప అతడు ఒకసంవత్సరానికి మరణిస్తాడు. 
ఇది నీకు చెప్పవలసిన అంశం కాబట్టి చెప్పక తప్పింది కాదు" అని నారదమహర్షి చెప్పాడు. అంతట అశ్వపతి 
కూతురైన సావిత్రిముఖం చూచి, “అమ్మా! నారదమహర్షి (త్రిలోకసంచారి మాత్రమే కాక, త్రికాలజ్ఞుడు, 
దేవతలకుమాత్రమే తెలిసే రహస్యాలు ఈ మహానుభావుడికి తెలుసు. ఈయనమాటకు తిరుగులేదు. నీకు 
ఇటువంటి వరుడెందుకు? నీవు ఇంకొకవరుడిని అన్వేషించటం మంచిది అని హెచ్చరించాడు. అంతట సావిత్రి 
ఇట్టా బదులు పలికింది. 


క. “వినుము మనోవాక్కాయము । లను మూ(డుతెటింగులందు నంతఃకరణం 
బనఘ! ప్రధానము గావున । మనమున. గైకొన్న భర్త మానుట దగునే? 183 


ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; మనస్‌+వాక్‌+కాయములు+అను= చిత్తం, మాట, శరీరచేష్ట అనే; మూడు+ 
తెజంగులందున్‌= మూడురీతులలో; అంతఃకరణంబు= మనస్సు; ప్రధానము= ముఖ్యమైనది; కావునన్‌= కాబట్టి; మనమునన్‌= 
మనస్సునందు; కైకొన్న= స్వీకరించిన; భర్తన్‌= మగడిని; మానుటన్‌= వీడుట; తగునే= భావ్యమా? (భావ్యం కాదు). 


తాత్సర్యం: 'తండ్రీ! ఆలకింపుము. మనస్సు, వాక్కు, కాయం - ఈ త్రికరణాలలో మనస్సు ప్రధానం అయింది. 
కాబట్టి, మనసార వరించిన మగడిని మానటం పాడిగాదు కదా!. 


వ. _ సత్యవంతుం డెట్టివా డైననుం గాని; మ్మే నింక నొరుల వరియింప నొల్లి ననిన నశ్వపతి నారదుదెసం 
జూచుటయు, నతం డి ట్లనియె. 184 


0 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సత్యవంతుండు= చి(త్రాశ్వుడు; ఎట్టివాడు+ఐననున్‌= ఎట్టివాడు అయినప్పటికిన్నీ; కానిమ్ము= కావచ్చును; 
అణ యు [స్‌ 

ఏను= నేను; ఇంకన్‌= ఇకమీద; ఒరులన్‌= ఇతరులను; వరియింపన్‌+ఒల్లన్‌= ఎన్నికచేయజాలను; అనినన్‌= అని(సావిత్రి) 

చెప్పగా; అశ్వపతి; నారదుదెసన్‌= నారదుడివైపు; చూచుటయున్‌= దృష్టిని సారించగా; అతండు= అతడు - నారదుడు; 

ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: సత్యవంతుడు ఎట్టివాడైనా కావచ్చును. నేను ఇంక ఒరులను వరించటం కల్లి అని సావిత్రి పలికింది. 
అంతట ఆమెతండ్రి నారదుడివైపు దృష్టి సారించాడు. నారదుడు ఈ విధంగా పలికాడు. 


చ. 'గొనములప్రోక నీ యనుంగు. గూంతురు; దీని తలంపు మాన్సంగా 
మనకు నశక్య; మింక ననుమానము లేల? నరేంద్ర! కూంతు6 జ 
య్యన నృపసూతి కిమ్ము: కమలానన చేసిన పుణ్యగౌరవం 
బున నయినం బ్రియుండు పరిపూర్ణచిరాయురుపేతు6 డయ్యెడున్‌.' 185 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= నరులలో శ్రేష్ణుడ వైన ఓ అశ్వపతిరాజా[ నీ అనుంగు+కూంతురు= నీ కూరిమిపుత్రిక; 
గొనముల(ప్రోక= మంచిగుణాలరాశి; దీని తలంపు= ఈమెఆలోచన; మాన్సయణగాన్‌= ఆపగా; మనకున్‌= నీకును నాకును; 
అశక్యము= సాధ్యం కాదు; ఇంకన్‌= ఇకమీద; అనుమానములు+ఏల?= సందేహాలు ఎందుకు?; కూ(తున్‌= పుత్రికను; 
చయ్యనన్‌= వెంటనే; నృపసూతికిన్‌= రాజపుత్రుడికి, (సత్యవంతుడికి); ఇమ్ము= ఒసగుము; కమల+ఆనన= పద్మంవంటి 
మొగం కలది - సావిత్రి; చేసిన= ఒనర్భిన; పుణ్య, గౌరవంబునన్‌+అయినన్‌= సుకృతంయొక్క గొప్పతనంవలన అయినను; 
'ప్రియుండు= భర్త; పరిపూర్ణ, చిర+ఆయుస్‌+ఉపేతు(డు+అయ్యెడున్‌= దీర్భమైన నిండైన ఆయువుతో కూడినవాడు అగునుగాక. 


తాత్సర్యం: “ఓ అశ్వపతిమహారాజా! నీకూతురు సద్గుణాలరాళి. ఈమెమనస్సును మరలింపచేయటం మనకు 
సాధ్యం కాదు. ఇంక ఎట్టి సందేహాలు పెట్టుకొనకుము. నీ కూర్మికూతురును ఆ రాజకుమారుడైన సత్యవంతుడికి 
ఒసగుము. కమలంవంటి కళకళలాడే ముఖంగల సావిత్రి చేసినపుణ్యంవలన అయినా ఆమెభర్తకు నిండు ఆయుర్దాయం 
లభించగలదు”. 


వ. అనిన నమ్మహీపతి మునిపతికి మొక్కి 'నీవు మాకుం బరమగురుండవు; నీ యానతిచ్చినట్ల చేసిది ననియె; 

నారదుండును దాని దీవించి, దివంబునకుం జనియె; నంత. 186 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+మహీపతి= ఆరాజు, అశ్వపతి; మునిపతికిన్‌= మునిశ్రేష్టుడైన నారదుడికి; (మొక్కి= 
నమస్కరించి; నీవు= ఓ నారదా! నీవు; మాకున్‌= మాకు; పరమగురుండవు= పూజ్యుడయిన గురువర్యుడవు; నీ+ఆనతి+ఇచ్చిన+ 
అట్ట= నీవు ఆజ్ఞాపించిన విధంగానే; చేసెదన్‌= చేస్తాను; అనియెన్‌= అని చెప్పాడు; నారదుండును= నారదమహర్షియున్నూ; 
దానిన్‌= ఆమెను - సావిత్రిని; దీవించి= ఆశీర్వదించి; దివంబునకున్‌= స్వర్గానికి; చనియెన్‌= వెళ్ళాడు; అంతన్‌= తరువాత. 


తాత్సర్యం: అని నారదు డనగానే అశ్వపతి ఆ మహామునికి నమస్కరించి 'మహర్షీ! నీవు మాకు ఉత్తమగురువర్యుడవు. 
నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తాను' అన్నాడు. నారదమహర్షి సావిత్రిని దీవించి స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు. 
Gy (30) అల్‌ 0 "1. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1205 


(ఈక 


అమర బుణ్యదినంబునందు బాంధవమంత్రి । వృద్దపురోహితవితతితోడ 
సావిత్రి. దోడ్కొని జననాయకుండు వై । వాహికమహనీయవస్తుకోటి 
గొనుచు( బుణ్యారణ్యగోచరుండై తప । స్ట్రితు(డైన యా ద్యుమత్సేనుకడకు 
జనిన నారాజును సంభ్రమంబున నశ్వ । పతికి నర్భ్ర్యాదిసంభావనంబు 


ఆ. లాచరించి సముచితాభిమతాలాప । పూర్వకముగ సుజనపూజ్యు. డతని 
యాగమననిమిత్త మడిగిన, మద్రేశు( । డెలమి సాళ్వపతికి నిట్టు లనియె. 187 


ప్రతిపదార్థం: పుణ్యదినమ్మునందున్‌= శుభముహూర్తంతో కూడిన రోజున; అమరన్‌= ఒప్పిదంగా; బాంధవ, మంత్రి, వృద్ద, 
పురోహిత, వితతితోడన్‌= చుట్టాలు, సచివులు, పెద్దలు, వైదికకర్మలు చేయించే విప్రులు- వీరల సమూహంతో; సావిత్రిన్‌= 
సావిత్రిని; తోడ్కొని= వెంటనిడుకొని వెడలి; జననాయకుండు= రాజు, అశ్వపతి; వైవాహికమహనీయవస్తుకోటి= పెండ్డికి 
కావలసిన గొప్పపదార్థసముదాయం; కొనుచున్‌= వెంట తీసికొని; పుణ్య+అరణ్య, గోచరుండు+ఐ= పవిత్రమైన అడవిలో 
చేరినవాడయి; తపస్‌+స్థితుడు+ఐన= తపస్సునందు నిష్టతో కూడిఉన్న; ఆ, ద్యుమత్సేనుకడకున్‌= ద్యుమత్సేనుడు అనే ఆ 
రాజుదగ్గరకు; చనినన్‌= వెళ్ళగా; ఆ రాజును= ఆరాజు ద్యుమత్సేనుడున్నూ; సంభ్రమంబునన్‌= మిగులత్వరతో; అశ్వపతికిన్‌= 
అశ్వపతిరాజుకు; అర్హ్య+ఆది, సంభావనంబులు= స్వాగతచిహ్నమైన (కాళ్ళు కడుగుకొనటానికి) నీళ్ళివ్వటం, పానీయం 
మున్నగు మర్యాదలు; ఆచరించి= చేసి, సముచిత+అభిమత+ఆలాప, పూర్వకముగన్‌= ఆ సమయానికి తగినటువంటి 
ఇష్టాలైనటువంటి మాటలను మున్ముందుగా పలికి; సుజనపూజ్యుండు= మంచివారలచేత ఆరాధించదగినవాడు ద్యుమత్సేన 
మహారాజు; అతని+ఆగమన, నిమిత్తము= అశ్చపతిరాకకు కల కారణం; అడిగినన్‌= ప్రశ్నించగా; మ(ద్ర+ఈశు(డు= మ(ద్రరాజు, 
అశ్వపతి; ఎలమిన్‌= వికాసంతో; సాళ్య్ళపతికిన్‌= సాళ్ళ్వదేశరాజయిన ద్యుమత్సేనుడికి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: ఒకానొక శుభదినం చూచుకొని అశృపతిమహారాజు సావిత్రిని తోడ్కొని, చుట్టాలు, సచివులు, పెద్దలు, 
పురోహితులు వెంట రాగా, పెండ్లికి కావలసిన సంభారాలన్నిటిని సమకూర్చుకొని, ధర్మారణ్యంలో తపస్సు కావిస్తూఉన్న 
ద్యుమత్సేన మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆ ద్యుమత్సేనుడున్నూ అశ్వపతిమహారాజుకు స్వాగతంచెప్పి అర్భ్యాన్నీ, 
పాద్యాన్నీ సమర్పించి, మన్నించి, కుశలప్రశ్నలు వేసి, పిదప అశ్వపతి రాజేంద్రునిరాకకు గల కారణాన్నిగూర్చి 
అడిగాడు. అంతట అశ్వపతి సాళ్ళపతితో ఈ విధంగా అన్నాడు. 


క, “ఈ కన్నియ నాకూంతురు । మాకులమున కెల్ల దెప్ప మనుజోత్తమ! నీ 

వీకన్నియం గోడలుగా( । గైకొనుము మదీయవచనగౌరవబుద్దిన్‌.” 188 
ప్రతిపదార్థం: మనుజ+ఉత్తమ!= మనుష్యులలో ఉత్తముడవైన ఓ ద్యుమత్సేనమహారాజా!; ఈ కన్నియ= ఈ కన్యక; నాకూ. 
తురు= నా పుత్రిక; మా కులమునకున్‌+ఎల్లన్‌= మా వంశం అంతటికిని; తెప్ప= తరింపచేసేది (పడవ); నీవు= నీవు; ఈ 


కన్నియన్‌= ఈ కన్యకను, సావిత్రిని; మదీయ, వచన, గౌరవ, బుద్దిన్‌= నామాటలయందలి గౌరవంతోడి బుద్దితో మన్నించే 
ఆలోచనతో; కోడలుగాన్‌= నీ కొడుకుకు భార్యగా; కైకొనుము= స్వీకరించుము. 


తాత్సర్యం: “ఓ ద్యుమత్సేనమహారాజా! ఈ కన్యక సావిత్రి నా కూర్మికూతురు. మా వంశాన్ని తరింపజేసే తెప్ప. 
నీవు ఈ కన్యకను నీ కోడలుగా దయతో స్వీకరింపుము. నా మాటలను మన్నించుము. 


1206 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి సావిత్రి నతనికి నభివందనంబు సేయించి మటియు నతండు. 189 
తాత్పర్యం: అని చెప్పి, అశ్వపతి సావి(త్రిచేత ద్యుమత్సేనుడికి నమస్కరింపజేశాడు. ఇంకా అత డిట్లా అన్నాడు. 
క. “నీకొడుకు సత్యవంతున । కీ కన్నియ దగు నరేంద్ర! యీ కన్నియకున్‌ 

నీ కొడుకు దగు; ననన్యగు । ణాకరు లియ్యిరువురును సమంచితమూర్తుల్‌.' 190 
ప్రతిపదార్థం: నర+ఇం(ద్ర!= ఓ (ద్యుమత్సేన) రాజా!; నీకొడుకు= నీపుత్రుడు; సత్యవంతునకున్‌= చిత్రాశ్వుడికి; ఈ 
కన్నియ= ఈ పడుచుపిల్ల; తగున్‌= సరిపోతుంది; ఈకన్నియకున్‌= ఈకన్యకకు; నీకొడుకు= నీసుతుడు; తగున్‌= 


సరిపోతాడు; ఈ+ఇరువురును= ఈ ఇద్దరును; అనన్యగుణ+ఆకరులు= సాటిలేని లక్షణాలకు నెలవులు అయినవారు; 
సమంచితమూర్తుల్‌= శోభిల్లునట్టి అంగసౌష్ట్రవం కలవారు. 


తాత్సర్యం: 'నీకొడుకు సత్యవంతుడికి ఈ కన్నియ సావిత్రి సరిపోతుంది. మా సావిత్రికి నీకొడుకు సత్యవంతుడు 
సరిపోతాడు. వధూవరు లిద్దరు సాటి లేని మంచిగుణాలు కలవారు. అందచందాలతో కూడిన గొప్ప అంగసౌష్టవం 
కలవారు. ఈడుజోడు కుదిరిన జంట వీరు. 


వ. అనిన నతనికి ద్యుమత్సేనుం డిట్లనియె. 191 
తాత్పర్యం: అనగా అశ్వపతికి ద్యుమత్సేనుడు ఇట్లా అన్నాడు. 
తే. 'విగతరాజ్యులమై ఘోరవిపినములకు । వచ్చి యిమ్మెయి. దప మున్నవార మేము; 

బాల సుకుమారి యిది జనపాల! యడవి । నుండి మాతోడియిడుమకు నోర్దునయ్య?' 192 
ప్రతిపదార్థం: జనపాల!= రాజా! ఓ అశ్వపతీ!; ఏము= మేము విగతరాజ్యులము+ఐ= పోయినరాజ్యం కలవారమై; ఘోర, 
విపినములకున్‌= భయంకరమైన అడవులకు; వచ్చి= అరుదెంచి; ఇమ్మెయిన్‌= ఈ రీతిగా; తపము+ఉన్నవారము= తపస్సు 


చేసికొంటూ ఉన్నవాళ్ళం; బాల= చిన్నపిల్ల; సుకుమారి= మిగులు కోమలత్వం కలది; ఇది= ఈమె, సావిత్రి; అడవిన్‌+ఉండి= 
అరణ్యంలో నివసించి; మాతోడి ఇడుమకున్‌= మాతోపాటు కష్టాలు పడటానికి; ఓర్చునయ్య?= సహింపగలుగునయ్య? 


తాత్సర్యం: అశ్వపతికి ద్యుమత్సేనుడు ఈ విధంగా చెప్పాడు: 'మేము రాజ్యాన్ని కోల్పోయి భీతిగొల్సే అడవులకు 
వచ్చి ఈ విధంగా తపస్సు చేసికొంటున్నాము. ఓ అశ్వపతిమహారాజా! మీ అమ్మాయి చిన్నపిల్ల. మిక్కిలి సుకుమారి. 
మాతో ఈ అడవులలో ఉండి ఈ కష్టాలు పడుతూ కాపురం చేయకలదా?” 


వ. అనిన నశ్వపతి యతని కి ట్లనియె. 193 
తాత్పర్యం: అనగా అశ్వపతి ద్యుమత్సేనుడితో ఇట్లా అన్నాడు. 
చ.  'కలిమియు లేమియున్‌ సతముగా; వవి సెందినచో. జెలంగుచున్‌ 

గలంగుచు నున్మి ధీరులప్రకారమె? లెస్సగ నింతవట్టు నేం 


దెలియుదు. జెప్పెదన్‌ వసుమతీవర! పిన్న యనంగ నేల? నే 
కొలందియు. గాదు; ధీరమతి గూంతురు; పేర్కొన జాలు పెంపునన్‌. 194 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1207 


ప్రతిపదార్థం: వసుమతీ+వర!= ఓ రాజా; ద్యుమత్సేనా!; కలిమియున్‌= సంపదయున్నూ; లేమియున్‌= దారిద్యమున్నూ; 
సతము కావు= శాశ్వతం కావు; అవి= కలిమి లేములు; చెందినచోన్‌= ఏర్పడితే; చెలంగుచున్‌= అతిశయిస్తూ; కలంగుచున్‌= 
కలతచెందుతూ; ఉన్కి= ఉండటం; ధీరుల, (ప్రకారమె?= ధైర్యవంతుల పద్దతియా?; లెస్సగన్‌= మేలుగా; ఇంత+పట్టు= 
ఇంతమేర; నేన్‌+తెలియుదున్‌= నేను ఎయుగుదును; చెప్పెదన్‌= వచిస్తాను; కూంతురు= నాపుత్రిక సావిత్రి; పిన్న+అనంగన్‌+ఏల= 
(సావిత్రి) చిన్నపిల్ల అనటం ఎందుకు; ఏ కొలదియున్‌+కాదు= అంత తక్కువది కాదు (శక్తియున్నదే); పేర్కొనన్‌+చాలు= 
ఎన్నదగిన; పెంపునన్‌= గొప్పదనంలో; ధీరమతి= ధైర్యంతో కూడిన మనస్సు కలది. 


తాత్సర్యం: ఓ ద్యుమత్సేనమహారాజా! సంపద, దారిద్ర్యం శాశ్వతాలు కావు. సంపద చేరినప్పుడు పొంగుట. 
దారిద్ర్యం సం(క్రమించినపుడు [క్రుంగుట ధైర్యవంతుల లక్షణం కాదు. నాకు తెలిసినంత మేరకు చెప్పగలను. నా 
కూతురును కేవలం చిన్నపిల్లగా పరిగణించవద్దు. ఆమె శక్తియుక్తులలో తక్కువేమీ కాదు; గొప్పతనంలో పేర్కొనదగిన 
ధీరమతియే! 


క నీతోడ వియ్యమందగ. । జేతోగతి నాసం జేసి చెచ్చెర నిట్లే 
నేతెంచితి మత్పార్ధన । బ్రాంతిగం జేకొనక యునికి పాడియె నీకున్‌?” 195 


ప్రతిపదార్థం: నీతోడన్‌= ఓ ద్యుమత్సేనమహారాజా నీతో; వియ్యము+అందంగన్‌= వైవాహికసంబంధం పెట్టుకొనటానికి; 
చేతస్‌+గతిన్‌= మనస్సులో; ఆసన్‌+చేసి= ఆశించి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; ఇట్టు= ఈరీతిగా; ఏన్‌= నేను; ఏతెంచితిన్‌= 
వచ్చాను; మత్‌+ప్రార్థన= నా విన్నపం; బ్రాంతిగన్‌= ప్రీతితో; చేకొనక+ఉనికి= స్వీకరించకపోవటం; నీకున్‌= నీకు; పాడి+ఎ= 
(పాడియె?) న్యాయమా? (న్యాయంకాదు). 


తాత్సర్యం: ఓ ద్యుమత్సేనమహారాజా! నేను నీతోడ వియ్యమందాలని మనస్సులో ఆశించి శీఘ్రంగా నీవద్దకు 
వచ్చాను. నీవు నావిన్నపాన్ని మన్నించకుండటం న్యాయం కాదు. 


సావిత్రి సత్యవంతుని వివాహం బగుట (సం. 3-279-25) 


వ. అనుటయు నయ్యంధనృపతి తత్సంబంధంబునకు సంతసిల్లి నిజాశ్రమవాసు లైన మునులం గూర్చుకొని 
శుభలగ్నంబున సత్యవంతునకు సావిత్రిం బరిణయంబు సేసె; నయ్యశ్వపతియునుం గూంతునకు నల్లునకు 
వివిధాంబరాభరణాది వస్తువిశేషంబు లొసంగి నిజపురంబున కరిగె; బదంపడి. 196 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అశ్వపతి చెప్పటమున్నూ; ఆ+అంధనృపతి= ఆ గ్రుడ్డిరాజు; తత్‌+సంబంధంబునకున్‌= 
ఆ వివాహసంబంధానికి, చుట్టరికానికి; సంతసిల్లి= సంతోషించి; నిజ+ఆ(శ్రమవాసులు+ఐన= తన ఆ(శమంలో నివసిస్తున్న; 
మునులన్‌= బుషులను; కూర్చుకొని= కూడగట్టుకొని; శుభలన్నంబునన్‌= మంచిముహూర్తంలో; సత్యవంతునకున్‌= చి త్రాశ్వుడికి; 
సావి(త్రిన్‌= సావిత్రిని; పరిణయంబు+చేసెన్‌= పెండ్లిచేశాడు; ఆ+అశ్వపతియును; కూ(తునకున్‌= పుత్రికకు; అల్బునకున్‌= 
జామాతకు; వివిధ+అంబర+ఆభరణ+ఆది, వస్తువిశేషంబులు= పెక్కువస్రాలు, భూషణాలు మున్నగు వస్తువులు; ఒసంగి= 
ఇచ్చి; నిజపురంబునకున్‌= తన రాజధానికి; అరిగెన్‌= వెళ్ళాడు; పదంపడి= పిమ్మట. 


తాత్పర్యం: అశృపతి చెప్పిన మాటలకు (గ్రుడ్డిరాజు ద్యుమత్సేనుడు సంతోషించి సత్యవంతుడికి సావిత్రితో వివాహం 
నిశ్చయించాడు. తన ఆ(శ్రమవాసులైన బుషులు శుభముహూర్తం నిర్ణయించగా పెండ్లి జరిపించాడు. అశ్వపతి 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


తనకూతురికి అల్లుడికి పెక్కుకానుకలు, వసాలు, ఆభరణాలు మున్నగువస్తువుల నిచ్చి, తనరాజధానికి తరలి 
వెళ్ళాడు. అటుపిమ శై. 
తే. పడంతి రమణీయభూషణాంబరవిలాస । ముజ్జగించి వనాంతరయోగ్యలీల 

వల్మలాజినవసనయై వదల కధిక । భక్తి భర్తృ శుశ్రూషణపరత నుండె. 197 


ప్రతిపదార్థం: పడంతి= వనిత (సావిత్రి); రమణీయభూషణ+అంబర, విలాసము= అందమైన ఆభరణాలతో వ(స్తాలతో 
కూడిన హొయలు; ఉజ్జగించి= వదలిపెట్టి; వన+అంతర, యోగ్య, లీలన్‌= అడవిలో నివసించుటకు తగిన విధంగా; వల్కల+అజిన, 
వసన+ఐ= నారచీరలు; లేడిమున్నగువాటిచర్మాలు వ(స్తములుగా కలదియై; అధికభక్తిన్‌= మిక్కిలి పూజ్యమైన భావాన్ని; 
వదలక= విడువక; భర, శుశ్రూషణ, పరతన్‌+ఉండెన్‌= భర్త యొక్క పరిచర్యయందలి ఆసక్తితో ఉండింది. 


తాత్సర్యం: సావిత్రి అందమైన ఆభరణాలు, వస్రాలు మున్నగు వాటిని ధరించే హొయలు పరిత్యజించి అడవిలో 
నివసించటానికి అనువయిన నారచీరలు, తోలువలువలు ధరిస్తూ, మిక్కిలిభక్తితో భర్తకు పరిచర్య చేస్తూ ఉండింది. 


క. ఆ మెలంత సేయు సవినయ | సామకథల మృదుగభీరసంభావనలన్‌ 

మామయు నత్తయు సంతో | షామృతమునం. దేలి రంతరంగములః దగన్‌. 198 
ప్రతిపదార్థం: మామయున్‌= మామగారును, భర్తతండ్రియును; అత్తయున్‌= అత్తగారును, భర్తతల్లియును; ఆ మెలంత= ఆ 
పడతి సావిత్రి; చేయు= ఒనరించునట్టి; సవినయసామకథలన్‌= అణకువతో కూడిన సాత్తికవర్తనముతోను; మృదు, గభీర, 
సంభావనలన్‌= మెత్తనైన లోతైన (గాఢమైన) మన్ననలతోను; అంతరంగములన్‌= మనస్సులతో; తగన్‌= ఒప్పిదంగా; 
సంతోష+అమృతమునన్‌= ఆనందం అనే అమృతంలో; తేలిరి= (క్రీడించారు. 


తాత్పర్యం: సావిత్రి చేసే పరిచర్యలవలన, వినయంతో గూడిన మన్ననలవలన, సహజమైన వర్తనలవలన, మంచి 
మాటలవలన ఆమె అత్తమామల మనస్సులు రంజిల్లాయి. వారు సంతోషం అనే అమృతంలో తేలియాడారు. 


విశేషం: (1) అమృతము - త్రాగితే చావులేకుండ చేసే పానీయం. (ద్రావకం. ఇట సంతోషమే అమృత ద్రవంగా చెప్పబడింది. 

(2) అలం : రూపకం. 

వ. సావిత్రియు( దనమగని యాయుఃప్రమాణంబు నారదముని చెప్పిన దినంబు మొదలుగా ననుదినంబును 
లెక్కయిడికొనుచుండె; నిట్లు వర్తిల్లుచుండ నాలుగుదివసంబులు గొటింతగా నొక్కసంవత్సరంబు గడచిన.199 

ప్రతిపదార్థం: సావిత్రియున్‌= సావిత్రియు; తనమగని+ఆయుస్‌+ప్రమాణంబు= తనభర్తయొక్క ఆయువుయొక్క పరిమితి; 

నారదముని= నారదమహర్షి చెప్పిన= వచించిన; దినంబు= రోజు; మొదలుగాన్‌= ఆరంభంగా; అనుదినంబును= ్రతిరోజును; 


లెక్క+ఇడికొనుచున్‌+ఉండెన్‌= లెక్కపెట్టుకుంటూ ఉండింది; ఇట్టు= ఈ రీతిగా వర్తిల్లుచుండన్‌ = మెలగుతూ ఉండగా; 
నాలుగుదివసంబులు= నాలుగునాళ్ళు; కొణంతగాన్‌= తక్కువగా; ఒక్కసంవత్సరంబు= ఒక్కయేడు; కడచినన్‌= జరుగగా. 


తాత్సర్యం: సావిత్రి నారదమహాముని చెప్పిన ప్రకారం తనమగడి ఆయుః ప్రయాణం లెక్కించుకొంటూ ఉన్నది. 
-ఈ విధంగా (ప్రవర్తిస్తూ ఉండగా నాలుగునాళ్ళు తక్కువగా ఒకసంవత్సరం జరిగింది. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1209 
క. నాలవుదినంబు పతిమృతి । కాలం బని మది నెటింగి కడునిష్టమెయిం 
జాల భరంబుగ( బూనెను । బాల త్రిరాత్రోపవాసపరమవ్రతమున్‌. 200 


ప్రతిపదార్థం: బాల= అమ్మాయి సావిత్రి; నాలవుదినంబు= నాలుగవనాండు; పతిమృతికాలంబు+అని= భర్త మరణించే 
సమయం అని; మదిన్‌= చిత్తంలో; ఎజింగి= తెలిసికొని; కడు= మిక్కుటమైన; నిష్ట, మెయిన్‌= దీక్షతో; చాలన్‌= మిక్కిలి; 
భరంబుగన్‌= బరువుతో; నిష్టతో; (త్రిరాత్ర+ఉపవాస, పరమ(వ్రతమున్‌= పగళ్లతో గూడిన మూడురాత్రుల పాటు నిరాహార 
మహాదీక్షను; పూనెను= వహించింది. 


తాత్సర్యం: ఆ నాటికి నాలుగవరోజు భర్త మరణించే గడువుగా మనస్సులో తెలిసికొనిన సావిత్రి మిక్కుటమైన 
నిష్టతో త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని (మూడునాళ్ళ నిరాహారదీక్షను) పూనింది. 


వ. దానికి విసషయంబంది ద్యుమత్సేనుండు గోడలిం బిలిచి, “తల్లీ! యి ట్లేల దుస్తరం బగు వ్రతంబు దొడంగి?' 

తనిన నమ్మద్రరాజతనయ వినయంబుతో ని ట్లనియె. 201 
ప్రతిపదార్థం: దానికిన్‌= సావిత్రి పూనిన - మూడునాళ్ల నిరాహారదీక్షకు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; ద్యుమత్సేనుండు; 
కోడలిన్‌= కొడుకుభార్యను- సావిత్రిని; పిలిచి= ఆహ్వానించి; తల్లీ!= అమ్మా! సావిత్రీ! ఇట్టు= ఈ రీతిగా; ఏల= ఎందుకు; 
దుస్తరంబు+అగు= దాటరాని (కఠినమైన); (వ్రతంబు= నోము; తొడంగితి(వి= ఆరంభించావు; అనినన్‌= అని అడుగగా; 
ఆ+మ(ద్రరాజతనయ= ఆమద్రరాజుయొక్క కూతురు- సావి(త్రి; వినయంబుతోన్‌= నమ్రతతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పింది. 


తాత్సర్యం: సావిత్రి పూనిన దీక్షకు ఆశ్చర్యం చెంది, ద్యుమత్సేనుడు కోడలిని పిలిచి, “తల్లీ! ఇట్టి కఠోర(వ్రతాన్ని 
ఎందుకు పూనావు?' అని ప్రశ్నించగా, ఆ మద్రరాజుపుత్రిక ఇట్టా నమ్రతతో బదులు పలికింది. 


కు “మీరు మదీయం బగు వ్రత | భారమునకు వగవవలదు; పరమశుభంబుల్‌ 
గోరి యొనరింప( బూనితి6; | గారణమును మీకు నెటుయగణగా నగు€ బిదపన్‌. 202 


ప్రతిపదార్థం: మీరు= మీరు; మదీయంబు+అగు= నాదైన; వ్రతభారమునకున్‌= నోమునందలి బరువుకు(నిష్టకు); వగవన్‌వలదు= 
విచారించ వద్దు; పరమశుభంబుల్‌= మిక్కిలిగొప్పువైన శుభాలను; కోరి= కాంక్షించి; (ఈ (వ్రతాన్ని); ఒనరింపన్‌+పూనితిన్‌= 
చేయసమకట్టాను; కారణమును= హేతువును; మీకున్‌= మీకు; పిదపన్‌= పిమ్మట; ఎయుంగంగాన్‌+అగున్‌= తెలియవస్తుంది. 


తాత్పర్యం: మీరు నావ్రతభారాన్నిగూర్చి విచారించకండి. మిక్కిలిగొప్పవైన శుభాలను కోరి నే నీనోముకు 
ఉప[క్రమించాను. కారణం మీకు పిదప తెలియ వస్తుంది. 
వ. అనిన నతం 'డట్లెన మేలు గాక యనియె; నంత జతుర్దదివసంబున. 203 


తాత్పర్యం: అని సావిత్రి పలుకగా ద్యుమత్సేనుడు 'అట్రెతే నీకు శుభం కలుగుగాక అని దీవించాడు. ఇక నాలుగవ 
రోజున. 


వ. శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


కడురేపకడయ మేల్మని యింతి నిజభర్త । మరణదినం బని మానసమున( 
దద్దయు శోకసంతాపంబు గదురంగ । దినముఖోచితవిధుల్‌ దీర్చి భక్తిం 
బతికి సమంచితపావనపరిచర్య | యప్పుడు కడువేడ్క నాచరించి 
యత్తకు మామకు నచటివృద్దులకును । వేర్వేట ప్రణమిల్లి వేడ్క వారు 


తే. తనకు సౌభాగ్యభాగ్య వర్ణనము గాంగ । నిచ్చు దీవన మదిలో గ్రహించి యున్న, 
బ్రొద్దు జా మెక్కుటయు. బూవుంబోండిం బిలిచి | మామ యిట్లని పలికె సన్మాన మెసంగ. 204 


ప్రతిపదార్థం: కడురేపకడ+అ= మిక్కిలి ప్రాతఃకాలంలోనే; మేల్కని= నిదురనుండి లేచి; ఇంతి= పడతి- సావిత్రి; నిజ, భర్భ, 
మరణదినంబు+అని= తనయొక్క మగడు మరణించే రోజు అని; మానసమునన్‌= మనస్సులో; తద్దయున్‌= మిక్కిలి; 
శోకసంతాపంబు= దుఃఖబాధ; కదురంగన్‌= వ్యాపించగా; దిన, ముఖ+ఉచిత, విధుల్‌= ఉదయం (ప్రాతఃకాలంలో) చేయదగిన 
పనులు, కాలకృత్యాలు; తీర్చి= నిర్వహించి; భక్తిన్‌= పూజ్యభావంతో; పతికిన్‌= భర్తకు, సత్యవంతుడికి; సమంచిత, పావన, 
పరిచర్య= ఒప్పిదమైన పవిత్రమైన సేవ; అప్పుడు= ఆసమయంలో; కడువేడ్కన్‌= మిక్కుటమైన ప్రీతితో; ఆచరించి= చేసి; 
అత్తకున్‌= భర్త తల్లికి; మామకున్‌= భర్తతం(డ్రికి; అచటి= అచట ఉన్న; వృద్దులకును= పెద్దలకుకూడా; వేటు+వేజ=(వేర్వేజ) 
ప్రత్యేకంగా ఒక్కొక్కరికి; (ప్రణమిల్లి= నమస్కరించి; వేడ్కన్‌= ప్రీతితో; వారు= అత్తమామలు, పెద్దలు; సౌభాగ్య, భాగ్య 
వర్దనముగాంగన్‌= మాంగల్యం అనే సంపద అభివృద్ది అయ్యేటట్టుగా; ఇచ్చు= ఒసగు; దీవన= ఆశీర్వచనం; మదిలోన్‌= 
మనస్సులో; (గ్రహించి= పుచ్చుకొని; ఉన్నన్‌= ఉండగా; (ప్రొద్దు= సూర్యుడు; జాము+ఎక్కుటయున్‌= ఏడున్నరగడియలకాలం 
అగుటయున్నూ; పూవు(బో(డిన్‌= పూవువంటి సుకుమారశరీరం కలది - సావిత్రిని; పిలిచి= ఆహ్వానించి; సమ్మానము= 
గౌరవం; ఎసంగన్‌= శోభిల్లగా; మామ= భర్తతం(డ్రి ద్యుమత్సేనుడు; ఇట్టు+అని, పలికెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: సావిత్రి ప్రొద్దుపొడవటానికి ముందే నిదురనుండి లేచి, ఆనాడు తనభర్త మరణించే దివసమని 
మనస్సులో మిక్కిలి పరితపించి, ప్రాతర్వేళలో కాల్యకృత్యాలు నెరవేరింది. భక్తితో భర్తకు శుశ్రూష చేసి, అత్తమామలకు, 
పెద్దలకు ప్రత్యేకంగా ప్రతిఒక్కరికి నమస్కరించి, వారు ప్రీతితో 'మాంగల్యసంపదను చిరకాలం పెంపొందే విధంగా 
అనుభవించుము' అని ఇచ్చే ఆశీర్యాదాలను మనసార (గ్రహించింది. అంతలో జాము ప్రొద్దెక్కింది. సావిత్రిమామగారు 
పువ్వువలె సుకుమార మైన శరీరంగల కోడలిని పిలిచి మన్నించి ఈవిధంగా పలికాడు. 


కు 'కడునుగ్రం బగు వ్రత మిది । దొడంగితి; దివసత్రయంబుతో నది సెల్లెం; 
బడంతిరొ! యెంతయు దస్ఫితి; | దదయక పారణ యొనర్పందగదే యింకన్‌'. 205 


ప్రతిపదార్థం: ఇది= (ఈ మూడురోజుల నిరాహారదీక్ష); కడున్‌= మిక్కిలి; ఉగ్రంబు+అగు= కఠోరమయిన; వ్రతము= 
నోమును; తొడణితి(వి)= పూనికతో జరిపావు; దివసత్రయంబుతోన్‌= మూడునాళ్లతో; అది= ఆవ్రతం; చెల్లెన్‌= ముగిసింది; 
పడంతిరొ!= ఓ వనితా, సావిత్రీ!; ఎంతయున్‌= మిక్కిలి; డస్సితి(ఏ)ి= అలసిపోయావు. తడయక= ఆలస్యం చేయక; ఇంకన్‌= 
ఇకమీద; పారణ= (వ్రతం పూర్తిగావించిన మరునాడు చేసే భోజనం; ఒనర్సన్‌+తగదే= చేయదగదా, చేయవచ్చునుకదా. 


తాత్పర్యం: 'ఓ సావిత్రి! నీవు పూనినది కఠోరవ్రతం. ఆ మూడునాళ్ళూ గడచాయికదా. ఇక ఈ నాలుగవనాడు 
నీవు వ్రతాంతభోజనం చేయదగును. నీవు మిక్కిలి డస్పిఉన్నావు. ఇక ఆలసించటం తగదు.” 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1211 


వ. అనిన సావిత్రి యతని కి ట్లనియె. 206 
తాత్సర్యం: అనగా సావిత్రి ద్యుమత్సేనుడితో ఇట్లా పలికింది. 


ఆ. “అధిప! ప్రొద్దుగ్రుంకునంతకు నేండును । గుడువందగదు నాకు గోరి యిట్లు 
గాంగ వ్రతము బూనుకాలంబునన యేను । నిశ్చయించుకొనిన నియమ మిదియ.” 207 


ప్రతిపదార్థం: అధిప!= మహారాజా!) ప్రొద్దు= సూర్యుడు; (క్రుంకునంతకున్‌= అస్తమించేవరకును; నేండును= ఈనాడున్నూ; 
నాకున్‌= నాకు; కుడువన్‌+తగదు= భోజనం చేయరాదు; కోరి= వాంఛించి; ఇట్టు= ఈ రీతిగా; కాంగన్‌= అయ్యేటట్టు; 
(వ్రతమున్‌= నోమును; పూనుకాలంబునన్‌+అ= మొదలుపెట్టే సమయంలోనే; ఏను= నేను; నిశ్చయించుకొనిన= నిర్ణయించుకొనిన; 
నియమము= ఏర్పాటు, సమయం; ఇది+అ= ఇదే సుమా. 


తాత్పర్యం: 'మహారాజా! సూర్యుడు అస్తమించే వరకు ఈనాడుకూడ నేను భోజనం చేయటానికి వీలు లేదు. ఈ 
(వ్రతాన్ని ఆరంభించటానికి ముందే ఈ నియమాన్ని నేను ఏర్పరచుకొని ఉన్నాను”. 


వ. అనియె; నప్పుడు సత్యవంతుండు సమిత్ముశఫలాహరణార్థంబు వనంబునకుం గదలినం జూచి సావిత్రి 
యతని జేరంజని 'వనంబున కేనును నీతోడ( జనుదెంతు6 దోడ్కొనిపోవలయు' ననిన నతండు 'నీవు 
త్రిరాత్రోపవాసంబునంజేసి యెంతయు డస్పినదానవు; రానోపి వనిన నత్తన్వి వాని కి ట్లనియె. 208 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని చెప్పింది; అప్పుడు= ఆ సమయంలో; సత్యవంతుండు; సమిత్‌+కుశ, ఫల+ఆహరణ+అర్థంబు= 
సమిధలు, దర్భలు, పండ్లు తీసికొనిరావటంకొరకై; వనంబునకున్‌= అరణ్యానికి (పోవుటకై); కదలినన్‌= బయలుదేరగా; 
చూచి= అరసి; సావిత్రి; అతనిన్‌= సత్యవంతుడిని; చేరన్‌+చని= సమీపించి; వనంబునకున్‌= అడవికి; ఏనును= నేనును; 
నీతోడన్‌= నీతోపాటు; చనుదెంతున్‌= వస్తాను; తోడ్కొనిపోవలయున్‌= వెంట తీసికొనిపోవలయును; అనినన్‌= అని పల్కగా; 
అతండు= సత్యవంతుడు; నీవు= ఓసావిత్రీ నీవు; త్రిరాత్ర+ఉపవాసంబునన్‌+చేసి= మూడుదినాలు ఉపవాసం చేయటంచేత; 
ఎంతయున్‌= మిక్కుటంగా; డస్పినదానవు= అలసి ఉన్నదానవు; రాన్‌+ఓపవు= వచ్చుటకు శక్తిఉన్నదానవు కావు; అనినన్‌= 
అని సత్యవంతుడు చెప్పగా? ఆ+తన్వి= ఆ సుకుమారి సావిత్రి; వానికిన్‌= అతడికి - సత్యవంతుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్పర్యం: అని సావిత్రి చెప్పింది. ఆసమయంలో సత్యవంతుడు సమిధలు, దర్భలు, పండ్డు తేవటానికై అడవికి 
పోవసమకట్టాడు. అంత సావిత్రి సత్యవంతుడిని చేరి, అడవికి ఈనాడు నేనుకూడా నీతో వస్తాను. నన్నుకూడ 
తీసికొని పొమ్ము” అన్నది. సత్యవంతుడు, “నీవు మూడురాత్రుల ఉపవాసవ్రతం చేసి మిక్కుటంగా అలసి ఉన్నదానవు. 
నీవు రాజాలవు” అన్నాడు. అంతట సావిత్రి సత్యవంతుడితో ఇట్టా చెప్పింది. 


విశేషం: ఉపవాసం అంటే రూఢ్యర్థం నిరాహారదీక్ష. దీనికి ఆధ్యాత్మికవేత్తలు చెప్పే అర్ధం ఉప= దగ్గరగా, వాసము= వసించటం. 
అనగా దేవుడికి దగ్గరగా ఉండటం. ఉపవాసంలో ఆహారం తీసికొనకుండటమేకాక, దైవానుసంధానం, ఆత్మావలోకనం- 
అపరిహార్యమైన అంశాలు. ప్రపంచంలోని మతాలు అన్నియున్నూ ఏదోవిధమైన ఉపవాసదీక్షను విధిస్తున్నవి. సముచిత మైన 
ఉపవాసంవలన ఆరోగ్యం మెరుగవటం, అవయవాలకు విశ్రాంతి లభించటంమా(త్రమే గాక, మెదడుకు ఒకరకమైన ఉత్తేజం. 


S55 శ్రీమదాంధ్ర మహాభారతము 


చురుకుదనం ఏర్పడటం అనుభవసిద్దం. ఆధ్యాత్మికభావపరిపుష్టమైన ఉపవాసంవలన ఇం(ద్రియాతీతశక్తులు సంక్రమిస్తాయి. 
సావిత్రి ఆవిధంగా చర్మచక్షువులు చూడలేని యమధర్మరాజును విప్పారినమనోనే(త్రాలతో దర్శించగలిగిందని కొందరు 
చెప్పుతారు. 
మ.  'ఉపవాసశ్రమ మించుకేనియును నాయుల్లంబునం దోంప దీ 

విపినంబుజ్జ్వలపుష్పపల్లవఫలావిర్ల్ణూత నానాలతా 

గపరీతం బన విందు6/ జూడంగ మదిం గౌతూహలంబయ్యె; న 

న్నుపరోధింపకు మింతవట్టు చన వీ యుక్తుండ వెబ్బంగులన్‌. 209 


ప్రతిపదార్థం: ఉపవాస శ్రమము= నిరాహారదీక్షవలన ఏర్పడిన బడలిక; ఇంచుక+ఏనియును= కొంచెంకూడ; నా+ఉల్లంబునన్‌= 
నాహృదయంలో; తోంపదు= కన్పించదు; ఈ విపినంబు= ఈ అడవి; ఉత్‌+జ్వల, పుష్ప, పల్లవ, ఫల+ఆవిర్భూత, నానా, 
లతా+అగ, పరీతంబు+అనన్‌= ప్రకాశించే పూవులు, చిగుళ్ళు, ఫలాలు పుట్టెడి పెక్కులతలతో, చెట్లతో వ్యాపించి ఉన్నది 
అని; విందున్‌= వింటాను; చూడంగన్‌= (ఈ అడవిని) దర్శించగా; మదిన్‌= చిత్తంలో; కౌతూహలంబు= వేడుక; అయ్యెన్‌= 
అయింది; నన్నున్‌; ఉపరోధింపకుము= అడ్డు పెట్టకుము; ఏ+భంగులన్‌= ఏ రీతులలో ఆలోచించినా; ఇంత+పట్టు= 
ఇంతమా(త్రం; చనవు= చొరవతోడి కోరికను; ఈన్‌= ఇవ్వటానికి; యుక్తుండవు= తగినవాడవు. 


తాత్సర్యం: 'నిరాహారదీక్షవలన ఏర్పడిన బడలిక నా హృదయంలో ఏమాత్రం కన్పించటం లేదు. ఈ అడవి 
అందంతో శోభిల్లే పువ్వులు చిగురుటాకులు పండ్లు మున్నగు వాటిని కాచే లతలతో, చెట్లతో కూడిందని విన్నాను. 
ఈ అడవిని చూడాలని నామనసు ఉవ్విళ్ళూరుతున్నది. నన్ను ఆటంకపరచకుము. ఏవిధంగా ఆలోచించినను ఈ 
మాత్రం చనవు నీవు నా కీయదగునుకదా!' 


వ. అనిన నతం 'డట్లకాక చనుదె' మృనుటయు సావిత్రి చయ్యనంజని భార్యాసహితుం డయి యున్న 
తనమామకుం బ్రణమిల్లి 'మీకొడుకు వనంబునకు నగ్నిహోత్రార్థంబు సమిధలు దేర నరిగెడు; నాకును 
నతనితోడన చని వనంబు సూడ వేడుక యయ్యెడు; మీరు నా కివ్వరంబు గృప సేయవలయిు' ననిన 
వారును 'నిమ్మగువ యెన్నండును నెయ్యదియును నడుగ; దిత్తెఐింగు దీనికిం బ్రియంబై యున్నది; మాకు 
నివారింప నేల?” యని తలంచి యనుమతించుటయు, నయ్యిరువురయడుగులం బడి వీడ్కొని. 210 


ప్రతిపదార్థం: అనినన్‌= అని సావిత్రి చెప్పగా; అతండు= అతడు- సత్యవంతుడు; అట్టు+అ, కాక= అటులే జరుగుగాక; 
చనుదెమ్ము= రమ్ము; అనుటయున్‌= అని అనగానే; సావి(త్రి= సావిత్రి; చయ్యనన్‌= వేగంగా; చని= వెడలి; 
భార్యాసహితుండు+అయి= భార్యతో కూడినవాడయి; ఉన్న= ఉన్నటువంటి; తనమామకున్‌= ద్యుమత్సేనుడికి; (ప్రణమిల్లి= 
నమస్కరించి; 'మీకొడుకు= మీపుత్రుడు - సత్యవంతుడు; వనంబునకున్‌= అడవికి; అగ్నిహో(త్ర+అర్థంబు= అగ్నికార్యంకొరకు; 
సమిధలు= మోదుగుపుల్లలు మొదలైనవి; తేరన్‌= తేవటానికి; అరిగెడున్‌= వెడలుతున్నాడు; నాకును= నాకుకూడ; అతనితోడన్‌+అ= 
ఆయనతోడనే; చని= వెళ్ళి; వనంబు= అడవిని; చూడన్‌= చూచుటకు; వేడుక+అయ్యెడున్‌= కుతూహలం కలిగింది; మీరు= 
మీరు (అత్తమామలు); నాకున్‌= నాకు; ఈ+వరంబు= ఈ విశేషమైన కోరిక; కృప+చేయవలయున్‌= అను[గ్రహించవలెను;' 
అనినన్‌= అని (సావిత్రి) చెప్పుగా; వారును= ఆ అత్తమామలును; ఈ+మగువ= సావిత్రి; ఎన్నండును= ఎప్పుడును; 
ఎయ్యదియును= ఏదియున్నూ; అడుగదు= కోరదు; ఈ+తెజంగు= ఈ రీతి; దీనికిన్‌= ఈమెకు - సావిత్రికి; ఎన్నండును= 
ఎప్పుడును; ఎయ్యదియును= ఏదియున్నూ; అడుగదు= కోరదు; ఈ+తెజంగు= ఈ రీతి; దీనికిన్‌= ఈమెకు- సావిత్రికి; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1213 


(ప్రియంబు+ఐ+ఉన్నది= ఇష్టం అయి ఉన్నది; మాకున్‌; నివారింపన్‌+ఏల= వద్దనటం ఎందుకు? అని తలంచి= అని 
ఆలోచించి; అనుమతించుటయున్‌= అంగీకరించుటయున్నూ; ఆ+ఇరువుర+అడుగులన్‌+పడి= ఆ ఇద్దరిపాదాలపై వ్రాలి 
(నమస్కరించి); వీడ్కొని= వెళ్ళటానికి సెలవు గైకొని. 


తాత్పర్యం: అని సావిత్రి చెప్పగా సత్యవంతుడు, “సరే రమ్ము' అన్నాడు. అంతట సావిత్రి వేగంగా వెడలి, భార్యతో 
పాటుగ నున్న మామగారు ద్యుమత్సేనుడికి నమస్కరించి 'మీకొడుకు అగ్నికార్యాలు చేయటానికి చిదుగులు 
తేవటానికి అరణ్యంలోకి పోతున్నాడు. నాకును ఆయనతో కలిసి వెళ్ళి అరణ్యాన్ని దర్శించవలెనని కుతూహల 
మేర్చడింది. మీరు నా యీ కోరికను అను[గ్రహించవలెను” అని విన్నవించుకొన్నది. ఆ అత్తమామలు, ఈ సావిత్రి 
ఎన్నడూ ఏదీ మనలను ఇంతవరకు కోరిందిలేదు. అరణ్యాన్ని దర్శింటానికి ఈ రీతిగా వేడుక పడుతున్నది. మన 
మెందుకు ఈమెను నివారించాలి?” అని తలపోసి అంగీకరించారు. సావిత్రి అత్తమామలు ఇరువురి పాదాలకు 
మొక్కి, వెళ్ళటానికి సెలవు తీసికొన్నది. 


సత్యవంతుడు సావిత్రీ సహితుండై వనంబునకుం బోవుట (సం. 3-280-29) 


క చిత్తంబున. బైకొనియెడు | నుత్తలము నడంచి ముఖపయోరుహమున. ద 
ళొత్తెడు వెడనవ్వున( బ్రియు । చిత్తం బిగురొత్తం జనియె జెలువ యడవికిన్‌. 211 
ప్రతిపదార్థం: చెలువ= సుకుమారి సావిత్రి; చిత్తంబునన్‌= మనస్సులో; పైకొనియెడు= ఉబికివచ్చే; ఉత్తలమున్‌= పరితాపాన్ని; 


అడంచి= అణచికొని; ముఖ, పయస్‌+రుహమునన్‌= మొగం అనే పద్మంలో; తళ్కు+ఒత్తెడు= వెలుగొందే; వెడనవ్వునన్‌= 
చిరునవ్వుతో; ప్రియుచిత్తంబు= భర్తమనస్సు; ఇగురు+ఒత్తన్‌= చిగురించగా; అడవికిన్‌= అరణ్యానికి; చనియెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: అంతరంగంలో చెలరేగిన విచారాన్ని అణచివేసికొంటూ, ముఖపద్మంలో మందహాసం వెలుగొందగా, 
ప్రియుడైన సత్యవంతుడిమనస్సు చిగురించేటట్టుగా సుకుమారి అయిన సావిత్రి అరణ్యానికి వెళ్ళింది. 


వ. ఇట్లాదంపతులు మందగమనంబున నరిగి పరిసరారణ్యంబు దజియం జొచ్చి; రప్పుడు. 212 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ దంపతులు= ఆ భార్యాభర్తలు, సావిత్రీ సత్యవంతులు; మందగమనంబునన్‌= 
మెల్లనినడకతో; అరిగి= వెళ్ళి; పరిసర+అరణ్యంబు= సమీపాన ఉన్న అడవి; తణియన్‌+చొచ్చిరి= సమీపానికి చేరారు; 
అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ దంపతులు సావిత్రియు సత్యవంతుడును మెలమెల్లగా నడచి, సమీపంలో ఉన్న 
అరణ్యాన్ని సమీపించారు. ఆ సమయంలో. 


సీ. కమనీయ కమలినీ కల్లోలవీథుల(। గదలు రాయంచలగతుల యొప్పు, 
బహుపుష్పపల్లవప్రకర చిత్రితములై | తనరారు తరులతాతతుల సొంపు, 
మకరందరసపానమదవిలోలంబులై । క్రాలెడి యెలదేంటి గముల యులివుం 
బరిపక్వమంజుల ఫలరసోద్ధతములై । పలుకు రాచిలుకలు పటురవంబుం 


య. శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బ్రియు(డు వేటు వేటి ప్రీతిమైం జూపుచు(। జెప్పుచును జనంగం జిగురుంబోండి 
గనుచు వినుచు నిర్వికారసల్లాప మిం । పార నతనితెటిగు నరయుచుందె. 213 


ప్రతిపదార్థం: కమనీయ, కమలినీ, కల్లోలవీథులన్‌= సుందరా లైన సరోవరాల కెరటాలనే తెరువులలో (వరుసలలో); కదలు= 
నడయాడు; రాయంచల= రాజహంసల; గతుల+ఒప్పు= కదలికల అందం; బహు, పుష్ప, పల్లవ, (ప్రకర, చిత్రితములు+ఐ= 
పెక్కుపువ్వులయొక్క, చిగురుటాకుల సముదాయాలయొక్క రంగురంగులతో శోభిల్లునవై; తనరారు= విలసిల్లే; 
తరులతాతతులసొంపు= చెట్టయొక్కయు, తీగలసమూహాలయొక్కయు సొగసు; మకరంద, రస, పాన, మద, విలోలంబులు+ఐ= 
తేనెద్రవాన్ని త్రాగటంచేత మత్తెక్కి చరించేవి అయి; (క్రాలెడి= ఒప్పెడి; ఎలతేంటిగముల= కొదమ తుమ్మెదలయొక్క; 
ఉలివున్‌= రుంకారమునూ; పరిపక్యమంజులఫలరస+ఉద్దతములు+ఐ= పండినవీ మనోహరములైనవీ అయిన పండ్లరసం 
త్రాగటంచేత గర్వించినవి అయి; పలుకు= మాటాడు; రాచిలుకన్‌= గండుచిలుకల; పటురవంబున్‌= పెనురవళులును; 
ప్రియు(డు= భర్త- సత్యవంతుడు; వేణువేణ= విడివిడిగా; ప్రీతిమైన్‌= ప్రియమార; చూపుచున్‌= చూపి; చెప్పుచును= వివరంగా 
వచిస్తూ; చనంగన్‌= నడువగా; చిగురుంబోండి= చిగురుటాకులవంటి సుకుమారమైన శరీరం కల సావిత్రి; కనుచున్‌= చూస్తూ; 
వినుచున్‌= ఆలకిస్తూ; నిర్‌+వికార, సల్హాపము= వికారం లేని మధురభాషణం; ఇంపారన్‌= (పీతిగొలుపగా; అతని తెణంగున్‌= 
అతడితీరు (సత్యవంతుడి తీరుతెన్నులు); అరయుచున్‌+ఉండెన్‌= గమనిస్తూ ఉండింది. 


తాత్సర్యం: రమణీయసరోవరాల కెరటాల వరుసలలో తేలియాడే రాజహంసల నడలతీరుతీయాలున్నూ, 
పెక్కుపువ్వులతో, చిగురుటాకులతో రంగురంగులు వెల్లివిరిస్తూ శోభిల్లే చెట్ల, తీగలసొగసున్నూ, తేనెద్రవాన్ని (గ్రోలి 
మత్తెక్కి విహరించే కొదమతుమ్మెదలరుంకారాలున్నూ, పండినపండ్ల మెత్తనిగుజ్జురసం పీల్చి పొగరెక్కి మాటలు 
పలికే చిలుకల కలరవాలనూ సత్యవంతుడు విడివిడిగా చూపిస్తూ, వివరించి చెప్పుతూ వెళ్ళుతున్నాడు. 
చిగురుటాకులవంటి సుకుమారమైన దేహం గల సావిత్రి ప్రియుడు చూపించే సుందరదృశ్యాలను చూస్తూనే ఉన్నది; 
ప్రియుడు చెప్పే మాటల నాలకిస్తూ ఉన్నది. నిర్వికారసల్హాపాలతో ఆమె అతడికి బదులు చెబుతూఉంటూనే 
అతడికి తెలియకుండా ఆతని తీరుతెన్నులను పరిశీలిస్తూ ఉన్నది. 


నిశేషం: సత్యవంతుడు సౌందర్యలాలసుడై ప్రకృతివైభవాన్ని సహృదయతతో అరసి సావిత్రికి చూపుతున్నాడు. వర్షించి చెప్పుతున్నాడు. 
ఆతడికి రానున్న విపత్తునుగూర్చి తెలియనే తెలియదు. సావిత్రికి రాబోయేఘోరవిపత్తును గూర్చి తెలియును గదా. ఆమె 
నిర్వికారసల్టాపచాతురి ఉగ్గడించదగింది. 


వ. తదనంతరంబ యారాజర్షినందనుండు మధురంబు లగు ఫలంబులు గోయుచు గరిడియ నిండించి, 
యొక్కయెడ( బరశుపాతంబున. గాష్టదళనంబు సేయందొడంగి శ్రమంపడి యొల్లంబోయి గొడ్డలి పుడమిపై 
వైచి, నిరంతరనిశ్వాసవేగవిషణ్ణవదనుం డగుచు సావిత్రిం గనుంగొని. 214 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; ఆరాజ+బుషి, నందనుండు= రాజులలో బుషి అయిన 
ద్యుమత్సేనుడికొడుకు సత్యవంతుడు; మధురంబులు+అగు= తియ్యనివఏి అయిన; ఫలంబులు= పండ్లు; కోయుచున్‌= 
'త్రెంపుచు; గరిడియ= గంప; నిండించి= నింపి; ఒక్క+ఎడన్‌= ఒక్కచోట; పరశు, పాతంబునన్‌= గం(డ్రగొడ్డలి వ్రేటుచేత; 
కాష్ట్రదళనంబు+చేయన్‌+తొడంగి= కట్టెలు నరకటానికి పూని; (శ్రమంపడి= అలసటచెంది; ఒల్లన్‌+పోయి= డస్సి; గొడ్డలి= 
పరశువు; పుడమిపైన్‌= భూమిపై; వైచి= వేసి; నిరంతర, నిశ్వాస, వేగ, విషణ్మ, వదనుండు+అగుచున్‌= విడువకుండ వెడలే 
నిట్టూర్పులవేగంచేత విషాదం పొందిన మొగం కలవాడు జౌతూ; సావిత్రిన్‌= సావిత్రిని; కనుంగొని= చూచి. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1215 


తాత్సర్యం: అటుపిమ్మట రాజర్షి యగు ద్యుమత్సేనుడిసుతుడైన సత్యవంతుడు తియ్యనిపండ్లను కోసి బుట్టను 
నింపాడు. అనంతరం గొడ్డలితో కట్టెలను నరకుతూ అలసటచెంది, గొడ్డలి పుడమిపై విడిచాడు. ఎడతెగని నిట్టూర్పులు 
విడుస్తూ విషాదం చెంది, సావిత్రిని చూచి. 
చ. “ఒడలు వశంబు గాదు, భ్రమ నొందినయట్లు మనంబు దూలెడిం, 

గడంగి శిరంబు శూలవిశిఖప్రకరంబున నొంచినట్టి ద 

య్యెడు, నిలువంగ నోప; నొకయించుకసేపు శ్రమంబు దీఅ నీ 

యెడ శయనింతు' నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతోన్‌. 215 


ప్రతిపదార్థం: ఒడలు= శరీరం; వశంబు+కాదు= స్వాధీనంలో లేదు; మనంబు= చిత్తం; భ్రమన్‌= మోహము; ఒందిన+అట్టు= 
పొందినట్టు; తూలెడిన్‌= వణకి వాలుతున్నది; కడంగి= పూని; శిరంబు= తల; శూలవిశిఖప్రకరంబునన్‌= బల్లెములు బాణాల 
సమూహంచేత; నొంచినట్టిది+అయ్యెడున్‌= నొప్పి కలిగించినట్టిది అయింది; నిలువంగన్‌+ఓపన్‌= నిలబడ జాలను; ఒక+ఇంచుక, 
సేపు= ఒకకొంతసేపు; ఈ+ఎడన్‌= ఈ చోట; (శ్రమంబు+తీజన్‌= అలసట తగ్గేటట్టుగా; శయనింతున్‌= పండుకొంటాను; 
నావుడున్‌= అని (సత్యవంతుడు) చెప్పగా; సిత+ ఈక్షణ= తెల్లని కాంతితో గూడిన కన్నులు (చూపులు) గల సావి(త్రి; మెత్తని 
సం(భ్రమంబుతోన్‌= మృదువయిన తత్తరపాటుతో. 


తాత్సర్యం: “శరీరం స్వాధీనం తప్పింది. మనస్సు భ్రమచెందినట్టు తూలుతున్నది. బల్లేలతో బాణాలతో పొడిచినట్లు 
తలపోటు పుట్టుతున్నది; కొంచెంసేపుకూడ ఇక నిలువలేను. అలసట తీరేవరకు శయనిస్తాను' అని సత్యవంతుడు 
పలుకగా, సావిత్రి మృదువైన తత్తరపాటుతో. 


క తనయంకతలము ప్రియుశిర । మున కుపధానముగ( జేయ భూపతనయు. డొ 
య్యన వ్రాలి సోలి నిశ్లే । తను(డైనట్లుండె: గొంతతడవున కెదురన్‌. 216 


ప్రతిపదార్థం: తన+అంక, తలమున్‌= తన ఒడిని; ప్రియుశిరమునకున్‌= భర్తయొక్కతలకు; ఉపధానముగన్‌= తలగడగా; 
చేయన్‌= అమర్భగా; భూప తనయుండు= రాజకుమారుడు - సత్యవంతు(డు; ఒయ్యనన్‌= తిన్నగా; వ్రాలి= ఒరిగి; సోలి= 
వివశత్వం పొంది; నిశ్చేతనుండు+ఐనట్టు+ఉండెన్‌= ప్రాణాలు లేనట్టివాడుగా ఉండినాడు; కొంత తడవునకున్‌= కొంతసేపటికి; 
ఎదురన్‌= ఎదురుగా. 


తాత్సర్యం: సావిత్రి తన అంకతలాన్ని భర్తకు తలగడగా చేసింది. రాజకుమారుడైన సత్యవంతుడు తిన్నగా దానిపై 
(వ్రాలి వివశత్వం చెంది, చైతన్యం లేనివాడుగా ఉండిపోయాడు. కొంతసేపటికి ఎదురుగా. 


మ. కనియెం గోమలి నీలమేఘవిలసత్కాలాంజనాకారు, ఘో 
రనిశాతోత్కటదంప్తు, నుజ్వలచలద్రక్తాక్షుం బ్రత్యగ్ర కాం 
చనవర్థాంబరు, నంత్యకాలదహనజ్వాలాప్రచండున్‌, జగ 
జ్ఞనసంత్రాసను, నొక్కదివ్యుం బటుపాశప్రాధహస్తోద్ధతున్‌. 217 


పతిపదార్దం: నీల, మేఘ, విలసత్‌ కాల+అంజన+ఆకారున్‌= నల్లని మబ్బువలె శోభిల్లే నల్లని కాటుకవంటి రూపం కలవాడిని; 
ర్త ఇ ౧ 2) (36) (3) 
ఘోర, నిశాత, ఉత్కట, దం'ున్‌= భయంకరమై, వాడిఅయి, [క్రూరములైన కోరలు కలవాడిని; ఉత్‌+జ్వల, చలత్‌+రక్త+అక్షున్‌= 


Be శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రకాశమానాలై చలించే ఎ(ర్రనికన్నులు కలవాడిని; ప్రత్యగ్రకాంచనవర్ల+అంబరున్‌= పరిశుద్దమైన బంగారురంగుతో కూడిన 
వస్త్రాలు కలవాడిని; అంత్య, కాల, దహన, జ్వాలాప్రచండున్‌= ప్రళయకాలంలోని అగ్నిశిఖవలె భయంకరమైన ఆకృతికలవాడిని; 
జగత్‌+జన, సంత్రాసనున్‌= లోకంలోని జనులకు భీతిని కలిగించేవాడిని; ఒక్కదివ్యున్‌= ఒకవేలుపును; పటు, పాశ, (ప్రౌఢ, 
హస్త+ఉద్దతున్‌= తీక్షణమైన పాశాయుధమును ధరించుటయందలి నేర్చుతోగూడిన చేతిచే గర్వించినవాడిని; కోమలి= సుకుమారి- 
సావిత్రి; కనియెన్‌= చూచింది. 


తాత్సర్యం: సుకుమారి సావిత్రి తనకట్టెదుట ఒక వేలుపుదొరను చూచింది. ఆ దివ్యపురుషుడు నల్లనిమబ్బువలె 
శోభిల్లే నల్లనికాటుకవంటి ఆకారం కలవాడు, భయంకరమై వెలుపలికి వ్యాపించిన వాడికోరలు గలవాడు, నెత్తురు 
రంగు కలిగి మిలమిల మెరసే నేత్రాలు కలవాడు, తళతళలాడే బంగారురంగుతో వెలుగొందే బట్టలు ధరించినవాడు, 
ప్రళయకాలంలోని అన్నిజ్యాలవలె మండేవాడు, లోకంలోని జనులకు భీతిని కలిగించేవాడు, గొప్పపాశాయుధాన్ని 
ఒడుపుగా త్రిప్పే నేర్పుగల హస్తం చేత గర్వించినవాడు. 


విశేషం: (1) ఆ లోకభీకరమూర్తిని చూచినది ఎవరు??.... “కోమలి” సావిత్రి ఇది హృదయంగమమైన ప్రతియోగస్ఫూర్తి. (2) 
అసాధారణం ఆశ్ళర్యకరమునైన దృశ్యాన్ని ఆకస్మికంగా కన్నులు చెదరేటట్టు కన్సించటాన్ని వర్లించటం కవితాకళలోని 
ఉన్నతశిఖరాలలో ఒకటి. అర్వాచీనకవులకు ఎజ్జనపద్యం చక్కని చిక్కని ఒరవడి తీర్చిదిద్దింది. ఇందు - 'కనియెన్‌ - అనే 
ఒక్కపదంమాత్రమే తెలుగు. పద్యం అంతా ప్రాఢ సంస్కృతసమాసభూయిష్టం. ఇట్లే - తరువాతి కాలంలో ఎన్నోపద్యాలు 
“అటచని కాంచె భూమిసురుండు' - (అల్లసానిపెద్దనగారి మనుచరిత్రలోనిది) మున్నగునవి అవతరించాయి. 


వ. అప్పురుషుండును నధికసంరంభంబున సత్యవంతుం గదిసిన నయ్యింతి యెంతయు భయంబునం 
బ్రియునిశిరం బొయ్యన దిగువం జేర్చి నిల్చి కృతాంజలియై 'యయ్యా! నీ వెవ్వ? రియ్యెడకు నెయ్యది సేయం 
దలంచి విజయంచేసి?' తనిన నతం డిట్లనియె. 218 


ప్రతిపదార్థం: ఆ+పురుషుండును; అధిక, సంరంభంబునన్‌= మిక్కుటమైన దర్పంతోకూడిన వేగిరపాటుతో; సత్యవంతున్‌= 
సత్యవంతుడిని; కదిసినన్‌= సమీపించగా; ఆ+ఇంతి= సావిత్రి; ఎంతయున్‌= మిక్కుటమైన; భయంబునన్‌= భీతితో; 
'ప్రియునిశిరంబు= భర్తతల; ఒయ్యనన్‌= మెల్లగా; దిగువన్‌+చేర్చి= (క్రింద పెట్టి; నిల్చి= నిలబడి; కృత+అంజలి+ఐ= చేసిన 
నమస్కారం కలది అయి (నమస్కరించినదై); అయ్యా!= ఆర్యా!; నీవు+ఎవ్వరు?= నీవు ఎవరవు?; ఈ+ఎడకున్‌= ఈ చోటికి; 
ఎయ్యది+చేయన్‌+తలంచి= ఏ పనిని చేయటానికి ఆలోచించి; విజయంచేసితి= విచ్చేశావు?; అనినన్‌= అని (సావిత్రి) 
అడుగగా; అతండు= ఆ దివ్యపరుషుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ దివ్యపురుషుడు మిక్కుటమైన దర్పంతో కూడిన వేగిరపాటుతో సత్యవంతుడిని సమీపించగా 
సావిత్రి మిక్కిలి భయపడి భర్తతలను మెల్లగా (క్రిందికి దింపి, నిలబడి నమస్కరించి, “ఆర్యా, నీవు ఎవ్వరవు? 
ఇక్కడకు ఏ పనిచేయటానికై ఇప్పుడు వచ్చావు? అని ప్రశ్నించింది. అంతట ఆ దివ్యపురుషుడు సావిత్రితో ఈ 
విధంగా అన్నాడు. 


సీ, _ కాలుండం జువ్వె యేం గమలాక్షి! నను నీవు । మహిత పాతివ్రత్యమహిమఈ జేసి 
కానంగ( జాలితి; కానరా దన్యుల; । కిదె నీదుభర్తకు నిపుడు కాల 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1217 
మగుటయు వీ(డు మహాపుణ్యనిధి గాన । యితరుల. బనుపక యేన వీనిం 


గ్రచ్చజఖం గొనిపోవ(గా( జనుదెంచితి' । నని యుగ్రభంగి నయ్యంతకుండు 


ఆ. ధరణినాథతనయుతనువున( బ్రాదేశ । పరిమితాత్ముం డగుచు. బ్రజ్వరిల్లు 
జీవు వెడలం దిగిచి, చెచ్చెర నతిదీర్హ।; భయదపాశనికరబద్దు. జేసి. 219 


ప్రతిపదార్థం: కమల+అక్షి!= పద్మాలవంటి కన్నులు కలదానా ఓ సావిత్రీ! ఏన్‌= నేను; కాలుండన్‌+చువ్వె= యముడను 
సుమా; ననున్‌= నన్ను; ఈవు= నీవు; మహిత, పాతివ్రత్య మహిమన్‌+చేసి= గొప్పదైన పాతివ్రత్య శక్తివలన; కానంగన్‌+చాలితి(వి)= 
చూడగలిగావు; అన్యులకున్‌= ఇతరులకు; కాన, రాదు= కనపడదు, చూడటానికి సాధ్యం కాదు; ఇది+ఎ= ఇదిగో (విను); 
నీదు+భర్తకున్‌= నీమగనికి; ఇపుడు= ఈ సమయంలో; కాలము+అగుటయున్‌= ఆయువు తీరటంచేత; వీండు= నీభర్త - 
సత్యవంతుడు; మహా, పుణ్య, నిధి= గొప్ప సుకృతానికి నిక్షేపమైనవాడు; కాన= కావున; ఇతరులన్‌= ఒరులను (నాభటులను); 
పనుపక= నియోగించక; ఏను+అ= నేనే; వీనిన్‌= ఇతడిని (సత్యవంతుడిని); (క్రచ్చణన్‌= వెంటనే; కొనిపోవంగాన్‌= తీసికొనిపోవటానికై; 
చనుదెంచితిన్‌= వచ్చాను; అని= అని పలికి; ఆ+అంతకుండు= ఆ యముడు; ఉగ్రభంగిన్‌= భయంకర రీతిని; ధరణినాథ 
తనయుతనువునన్‌= రాజకుమారుడైన సత్యవంతుడిశరీరంలో; [ప్రాదేశపరిమిత+ ఆత్ముండు+అగుచున్‌= చూపుడువేలు బొటనవ్రేలు 
చాపగా నైన నడిమి కొలతకు లోబడిన ఆకృతి కలవాడు జౌతూ; ప్రజ్వరిల్లు= వెలుగొందే; జీవున్‌= జీవుడిని (ఆత్మను); 
వెడలన్‌+తిగిచి= బయటకు వచ్చేటట్టు లాగి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; అతి, దీర్భ, భయదపాశ నికర, బద్దున్‌+చేసి= మిక్కుటమైన 
నిడివి కలిగి, భీతిని గొలిపే (త్రాళ్ళసముదాయంచేత కట్టబడినవాడినిగా చేసి. 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కల సావిత్రీ! నేను యమధర్మరాజును సుమా! నీవు గొప్పపతివ్రతపు కాబట్టి 
నన్ను చూడగలిగావు. సామాన్యమానవులు నన్ను చూడజాలరు. నీభర్త అయిన సత్యవంతుడికి ఆయువు తీరింది. 
ఆతడు గొప్పపుణ్యాత్ముడు కాబట్టి నేనే స్వయంగా వచ్చాను. ఈ పనిని ఇతరులకు అప్పగించలేదు.' అని పలికి 
ఆ యముడు మిక్కిలి నిడివియెన పాశాలను భయంకరరీతిలో ప్రయోగించి రాజకుమారుడైన సత్యవంతుడి 
శరీరంనుండి జుత్తిలి కొలతగల జీవుడిని బంధించి బయటకు లాగాడు. 


విశేషం: ఈపద్యంలో “ప్రాదేశ పరిమితాత్ముడగుచు. బ్రజ్వరిల్హు జీవుడు” - అనే ఈ ప్రయోగం మిక్కిలి ప్రొఢమైనది. 
ఆత్మస్వరూపాన్ని గూర్చి ఉపనిషత్తులలో సవిస్తరంగా చెప్పబడింది. ఉపనిషత్‌సారమైన భగవద్గీత భారతంలో ప్రకరణాంతరాన 
నిర్వచించబడింది. యముడు పాశవితతిచేత బంధించినది సత్యవంతుడి శరీరంలోని జీవుడిని మాత్రమే. 


మ. కొని వేగంబున దక్షిణాభిముఖు(డై ఘఫోరంపుమార్గంబునం 

జనగాం జొచ్చె; ననంతరంబ మదిలో సావిత్రి శోకంబు పై 

కొనం బ్రాణేశ్వరుదేహ మొక్కయెడ సంగుప్తంబు గావించి యా 

తనిపజ్జం దగం దాను నే(గె( బదపద్మంబుల్‌ పొరిం దొట్రిలన్‌. 220 
ప్రతిపదార్థం: (యముడు); కొని= (సత్యవంతుడి జీవుడిని) తీసికొని; వేగంబునన్‌= త్వరగా; దక్షిణ+అభిముఖుండు+ఐ= 
దక్షిణదిక్కుకు మొగం కలవాడై; ఘోరంపుమార్గంబునన్‌= భయంకరమైన దారివెంబడిని; చనంగాన్‌+*చొచ్చెన్‌= వెడలసాగాడు; 
అనంతరంబు+అ= అటుపిమ్మట; సావి(త్రి= సావిత్రి; మదిలోన్‌= చిత్తంలో; శోకంబు= దుఃఖం; సైకొనన్‌= విస్తరిల్లగా; 
'ప్రాణ+ఈశ్వరు, దేహము= భర్తయొక్క శరీరం; ఒక్క+ఎడన్‌= ఒకచోట, సంగుప్తంబు+కావించి= భద్రం చేసి; ఆతని పజ్జన్‌= 


1218 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆతడివెంట (యముడివెంట); తగన్‌= ఒప్పిదంగా; తాను= తాను సావిత్రి; పదపద్మంబుల్‌= అడుగుదమ్ములు (పద్మాలవంటి 
పాదాలు); పొరిన్‌= మాటిమాటికి; తొట్రిలన్‌= తడబడగా; ఏగెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: యమధర్మరాజు సత్యవంతుడి శరీరంలోని జీవుడిని పరిగ్రహించి, భయంకరమైనదారిబట్టి దక్షిణదిక్కుగా 
వెడలసాగాడు. దుఃఖపరితస్తురాలైన సావిత్రి తన ప్రాణేశ్వరుడిదేహాన్ని ఒకచోట భద్రంగా దాచిపెట్టి యమధర్మరాజును 
వెంబడించింది. పద్మాలవలె సుకుమారమైన ఆమెపాదాలు ఆ భయంకరమార్గంలో నడిచేటప్పుడు మాటిమాటికి 
తడబాటుచెందుతున్నా ఆమె పయనం సాగించింది. 


ఆ. దాని జూచి దండధరుండు 'నీ విట్లేల | వచ్చెదవు లతాంగి! వలదు నిలువు 
మింక; నీ కగమ్య మిటమీంది తెరువెల్లి | ననిన నతని కిట్టు లనియె. బొలతతి. 221 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= ఆమెను (సావిత్రిని) కాంచి; దండధరుండు= యముడు; లతా+అంగి!= తీగవలె సుకుమార 
మైన దేహం కలదానా, ఓ సావిత్రీ! నీవు= నీవు; ఇట్టు= ఈ రీతిగా; ఏల= ఎందుకు; వచ్చెదవు= వస్తావు; వలదు= రావలదు; 
నిలువుము= ఆగుము; ఇంకన్‌= ఇకమీద; ఇట మీందితెరువు= పైన ఉన్న మార్గం; నీకున్‌= నీకు; అగమ్యము= పయనించ 
శక్యం గానిది; అనినన్‌= అని (యముడు) చెప్పగా; అతనికిన్‌= ఆ యముడికి; పొలంతి= పడతి సావిత్రి; ఇట్టులు= ఈ 
రీతిగా; అనియెన్‌= వచించింది. 


తాత్సర్యం: యముడు సావిత్రిని చూచి 'అతవలె కోమలమైన శరీరం కలదానా! నీవు ఎందుకు ఈ విధంగా నన్ను 
వెంబడిస్తున్నావు? ఇక రావలదు. ఆగుము. ఇకపై నున్న దారి నీవు పయనించరానిది. వెనుకకు మరలిపొమ్ము.' అని 
చెప్పాడు. ఆ యమధర్మరాజుకు సావిత్రి ఇట్లా బదులు పలికింది. 


క. “పతు లెందు( జనిన నచటికి | సతులుం జనవలదె? నీప్రసాదమునను మ 
త్పతిభక్తికతమునను సం । స్తుతగుణ! నా కరుగరానిచోటుం గలదే? 222 


ప్రతిపదార్థం: సంస్తుతగుణ!= బాగా పొగడబడిన గొప్పగుణాలు కలవాడా, ఓ యమధర్మరాజా! పతులు= భర్తలు; 
ఎందున్‌+చనినన్‌= ఎచటకు వెళ్లినా; అచటికిన్‌= ఆ చోటికి; సతులున్‌= భార్యలును; చనన్‌వలదె= వెళ్లవలదా? వెళ్లవలెనుకదా; 
నీ ప్రసాదమునను= నీ అనుగ్రహంవలననూ; మత్‌+పతిభక్తి కతమునను= నాకు భర్తయందు ఉన్న పూజ్యభావం కారణంగా; 
నాకున్‌= నాకు; అరుగరాని= చేరరాని; చోటున్‌= స్థలమన్నది; కలదే?= ఉన్నదా? (లేదు). 


తాత్సర్యం: 'భర్తలు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి భార్యలు కూడ వెళ్ళవలెను కదా. బాగా పొగడబడిన గొప్ప 
గుణాలుకల ఓ యమ ధర్మరాజా! నీ కారుణ్యంవలనను, నాకు భర్తపై గల పూజ్యభావంవలనను నేను చేరలేనిచోటు 
లేదు. 


వ. సకలమార్గంబులయందును ధర్మమార్గంబు ప్రధానం; బట్టి ధర్మంబునకు నాధారంబు సజ్జనుల యని 
వినంబడు; సజ్జనసందర్శనం బెప్పుడువృథగాదు గావున సజ్జనశేఖరుండ వనంజను నీదైన సందర్శనంబునం 
బరమశుభంబు నొందక యేను రిత్తజనంబులతెటింగున నూఅక యెట్లు మగుడుదు?' ననిన దాని 
ప్రగల్బవచనంబులకు నద్దుతం బంది ధర్ముం డిట్లనియె. 223 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1210 
ప్రతిపదార్థం: సకలమార్గంబులయందును= అన్నితెరువులలోను; ధర్మమార్గంబు= ధర్మంతో కూడిన దారి; (ప్రధానంబు= 
ముఖ్యమైనది; అట్టి= అటువంటి; ధర్మంబునకున్‌= ఈ జగతిని సవ్యంగా నడపే ఆధర్మానికి; ఆధారంబు= మూలం; 
సజ్జనులు+అ= మంచివారుమా(త్రమే; అని= అని; వినంబడున్‌= పెద్దలు చెప్పేమాటలు వినబడతాయి; సత్‌+జన, సందర్భంబు= 
మంచివారల దర్శనం; ఎప్పుడున్‌= ఎన్నడును; వృథ+కాదు= వ్యర్థం కాదు; కావునన్‌= కాబట్టి; సజ్జన, శేఖరుండవు+అనన్‌+చను= 
మంచివారిలో (శ్రేష్ణుడవు అని చెప్పదగిన; నీదైన= నీయొక్క; సందర్శనంబునన్‌= సాక్షాత్కారంవలన; పరమశుభంబున్‌+ఒందక= 
గొప్ప మేలు పొందక; ఏను= నేను; రిత్త, జనంబుల, తెజంగునన్‌= వ్యర్థులు అయిన (ప్రజలపోలిక; ఊణక= నిరుపయోగంగా; 
ఎట్టు= ఏరీతిగా; మగుడుదున్‌?= మరలివెళ్లగలను? అనినన్‌= అని వచించగా; దాని= ఆమెయొక్క - (సావిత్రియొక్క) 
ప్రగల్భ, వచనంబులకున్‌= తెలివితేటలతో నిండిన మాటలకు; అద్భుతంబు+అంది= అచ్చెరువు నంది; ధర్ముండు= 
యముడు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: అన్నిదారులలో ముఖ్యమైనదారి ధర్మమే. కాగా, ధర్మాన్ని అనుష్టించి చూపేవారు సజ్జనులు మా(త్రమేకదా! 
అందుచేత సజ్ఞనులే ధర్మానికి ఆధారం - అని పెద్దలప్రవచనం. సజ్జనులలో నీవు (శ్రేష్టుడవు, ధర్మరాజువు- అని 
చెప్పుతారు. సజ్జ్ఞనసందర్శనం ఎన్నడూ వ్యర్థం కాదు. నీదివ్యసందర్శనం నాకు లభించింది కదా! దానివలన నేనేదైనా 
గొప్పమేలు పొందకుండా వ్యర్థజనులవలె ఊరక తిరిగిపోగలనా?' అని సావిత్రి విన్నవించింది. తెలివితేటలతో 
నిండిన ఆమెవాక్కులకు అచ్చెరువంది, యమధర్మరాజు ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: (1) ఈ గద్యంలోని విషయం మిక్కిలిప్రధానమైన దని, సావిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలు విలువగలవని 
ఎజ్బ్జనమహాకవఏ సహృదయులను సుకుమారసుందరంగా హెచ్చరించటానికి 'దానిప్రగల్భవచనంబులకు" యమధర్మరాజే అచ్చెరువు 
పొందినట్టు (వ్రాశాడు. యముడు సావిత్రిని 'ఇటమీది తెరువు” 'నీకు అగమ్యము” అని హెచ్చరించాడు. ఆమె చెప్పినసమాధానం 
'“అన్నిదారుల కంటెను ధర్మం గొప్పదారి. అయితే ధర్మం- కన్పించే తెరువు గాదు. అది అదృశ్యంగా ఉండే ఆదర్శవిశేషం. 
అట్టిధర్మాన్ని అనుష్టించే సజ్జనులు మాత్రమే చూడగలరు. సావిత్రి యమధర్మరాజునే- “మూర్తీభవించినధర్మం' అని చెప్పదగిన 
వాడినే సందర్శించింది. సాధారణ మానవులు చర్మచక్షువులతో తనను చూడజాలరని ఆతడే వచించిఉన్నాడు. అందుచేత 
పరమపథమైన ధర్మాన్నే తాను అనుసరిస్తుండగా ఇక ఆమెకు అగమ్యమైన దారియే ఉండజాలదని సావిత్రి యముడికి 
విన్నవించింది. తనమాటకు బుజువుగా ఆమె యమథధర్మరాజునందర్శనాన్నే పేర్కొన్నది. అందుచేత ధర్ముడు 
ఆశ్చర్యచకితుడయ్యాడు. 


ఆ.  'తనులతాంగి! భవదుదారవాగ్గంగికి । మెచ్చు వచ్చె నాత్మ; నిచ్చువాండ 
వేడు మొక్కవరము విభునిజీవితమొక్క | టియును దక్కనేది యయిన నొండు.” 224 


ప్రతిపదార్థం: తనులతాంగి!= సన్నని సుకుమారమైన తీగవంటి శరీరం కలదానా, సావిత్రీ!; భవత్‌+ఉదార (భవదుదార,) 
వాక్‌+భంగికిన్‌= నీదైన గొప్పదైన మాటల తీరుకు; ఆత్మన్‌= మనస్సులో; మెచ్చువచ్చెన్‌= మెచ్చికోలు ఏర్పడింది; ఒక్కవరము= 
ఒకవిశిష్టమైన కోరిక; వేడుము= అర్జించుము; విభుని, జీవితము= భర్త జీవించటం అనే; ఒక్కటియును= ఒక్క అంశాన్ని; 
తక్కన్‌= తప్ప; ఏది+అయినన్‌= ఏదైన; ఒండు= వేరొకటి; ఇచ్చువా(డన్‌= -ఈయగలను. 


తాత్సర్యం: 'సన్నని లతవంటి సుకుమారమైన శరీరం కల సావిత్రీ! నీమాటలు నామనస్సును అలరించాయి. నేను 
నిన్ను మెచ్చాను. నీభర్త జీవిత మొక్కటి తప్ప, మరి ఏవరమైనా కోరుకొమ్ము. నీకు ఆ వరాన్ని ఇవ్వగలను. 


1220 శ్రీమదాంధ్ర మహాభారతము 


సావిత్రి యమునివలన నభీష్టవరంబులు వడయుట (సం. 3-281-26) 


చ. అనవుడు మద్రరాజసుత ప్రాంజలియై సమవర్తితోడ ని 

ట్లను 'రిపుకోటిచే నపజయంబును బొంది వనాంతరంబునం 

దనవరతవ్రతాభిరతు( డైన మహాత్ముండు సాళ్వభూవిభుం 

డనఘుండు లబ్దచక్షు( డగు నట్టులుగా6 గరుణింపవే మదిన్‌. 225 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని యముడు చెప్పగా; మద్రరాజసుత= మద్రదేశాధిపతి అయిన అశ్వపతికూతురు సావిత్రి; 
ప్రాంజలి+ఐ= కైమోడ్సు ఘటించినది అయి; సమవర్తితోడన్‌= యమధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పింది; 
'రిపుకోటిచేన్‌= శత్రుసమూహాలచేత; అపజయంబును+పొంది= పరాజయం పొంది; వన+అంతరంబునందున్‌= అరణ్యంలోపల; 
అనవరత, (వ్రత+అభిరతు(డు+ఐన= ఎల్లప్పుడును నోములు నోమటంలోనే ఆసక్తి కలవాడయిన; మహా+ఆత్ము(డు= 
మహానుభావుడు; అనఘు(డు= పాపరహితుడు; పుణ్యాత్ముడు; సాళ్ళ్యభూవిభుండు= సాళ్ళదేశాధిపతి ద్యుమత్సేనుడు; లబ్బచక్షు( 
డు= పొందిన కన్నులు కలవాడు; అగునట్టులుగాన్‌= అయినరీతిగా; మదిన్‌= మనస్సులో; కరుణింపవే= అను(గ్రహింపుమా. 
తాత్పర్యం: అని యముడు చెప్పగా, సావిత్రి నమస్కరించి, అతడితో ఇట్లా పలికింది- 'శత్రువులచేత పరాభవం 
పొంది, మహానుభావుడైన సాళ్ళదేశాధిపతి ఎల్లప్పుడు నోములునోస్తూ అరణ్యాలలో కాలం గడుపుతున్నాడు. ఆ 
మహానుభావుడు ద్యుమత్సేనుడు కన్నులు తిరిగిపొందేటట్టుగా దయతో అనుగ్రహించుము.' 


క, నావుడు 'నట్టుల యయ్యెడు; । నీ విట రావలవ దుడుగు నెమ్మి నని వెసం 

బోవ( దొడంగెను బితృపతి; । యా వెల(దియు నంత నిలువ కరిగె( బిటుందన్‌. 226 
ప్రతిపదార్థం: నావుడున్‌= అని పలుకగా; 'అట్టుల+అయ్యెడున్‌= ఆ విధంగానే జరుగుగాక- (ద్యుమత్సేనుడికి గ్రుడ్డితనం 
పోయి తిరిగి దృష్టి లభించుగాక); నీవు= ఓ సావిత్రీ! నీవు; ఇటన్‌= ఇచటికి; రావలవదు= రావద్దు; నెమ్మిన్‌= (ప్రీతితో; 
ఉడుగు(ము)= మానుము; అని= అని వచించి; వెసన్‌= వేగంగా; పితృపతి= యమధర్మరాజు; పోవన్‌+తొడంగెను= పోసాగాడు; 
ఆ వెలందియున్‌= ఆ వనితయు, సావిత్రియు; అంతన్‌= ఆ సమయంలో; నిలువక= ఆగక; పిణుందన్‌= (యమధర్మరాజు) 
వెనుకనే; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: సావిత్రి వరాన్ని కోరగా, 'సరే!, సాళ్వపతి ద్యుమత్సేనుడికి మరల దృష్టి ఏర్పడుగాక! నీవు కోరిన వరం 
ఇచ్చాను. ఇక సంతృప్తి చెంది నావెంబడి రావద్దు” అని చెప్పి యమధర్మరాజు పోసాగాడు. కాని, సావిత్రి యముడిని 
వెంబడించి వెళ్ళింది. 


వ. ఇట్లు సనిచని మటియు నిట్లనియె. 227 


తాత్పర్యం: ఈవిధంగా చాలదూరం పోయి ఇంకా ఈ విధంగా అన్నది. 


చ.  'ఎడపక వాజ్మనఃక్రియల నేరికి హింస యొనర్పయూన; రె 
య్యెడలను దీనులం గరుణ యేర్పడ. బ్రోవంగంజూతు; రిచ్చుచో. 
గడమ వడంగ నీ కదిరి కాంక్షితముల్‌ దుదిముట్టం దీర్తు; రె 
కుడు మది€ గూర్తు రాశ్రితులకున్‌; విను మిన్నియు నార్యధర్మముల్‌. 228 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1221 


ప్రతిపదార్థం: వినుము= వినుడు; ఎడపక= వ్యవధానం లేకుండా (వేగంగా); వాజ్మనఃక్రియలన్‌ (వాక్‌+మనస్‌+(క్రియలన్‌)= 
మాటలలో, మనస్సులో, చేతలలో; ఏరికిన్‌= ఎవరికీ; హింస= హాని; ఒనర్పన్‌+పూనరు= చేయటానికి ప్రయత్నించరు; 
ఎ+ఎడలను= ఏ సందర్భాలందైనా; దీనులన్‌= ఆర్తులను, కష్టాలలో ఉన్నవారిని; కరుణ ఏర్పడన్‌= దయసమకూడగా; ప్రోవం 
గన్‌+చూతురు= కాపాడుటకే యత్నిస్తారు; ఇచ్చుచోన్‌= దానం చేసేటప్పుడు; కడమ+పడంగనీక= కొరతలేకుండగా; ఎదిరి, 
కాంక్షితముల్‌= ఇతరుల కోరికలు; తుదిముట్టన్‌= సంపూర్ణంగా; తీర్తురు= నెరవేరుస్తారు; ఆశ్రితులకున్‌= తమను సహాయంకొరకు 
ఆ(శ్రయించినవారికి; మదిన్‌= హృదయంలో; ఎక్కుడు= అధికంగా; కూర్తురు= సంతోషం కలిగిస్తారు; ఇన్నియున్‌= ఇవి 
అన్నియును; ఆర్యధర్మముల్‌= పూజ్యులైనవారు నిర్వహించే ధర్మాలు, నెరవేర్చే కర్తవ్యాలు. 


తాత్సర్యం: ఈవిధంగా సావిత్రి యమధర్మరాజును విడువక వెంబడించి ఇట్టా వచించింది: “దయచేసి ఆర్యధర్మాలను 
ఆలకించవలసింది. ఆర్యధర్మాలలో ప్రధానమైనది- త్రికరణశుద్ది. వాక్కు, మనస్సు, (క్రియ ఈ త్రికరణాలలో ఎట్టి 
ఎడము ఉండరాదు. మనస్సులో ఆలోచించిందే పలుకవలెను. వచించిందే చేయవలెను. మనస్సు ఒకటి, మాట ఒకటి, 
క్రియ ఇంకొకటి కారాదు. త్రికరణాలతో ఎవరికిని ఎట్టి హింస చేయరాదు. దీనులయెడ దయ చూపాలి. దానం 
చేయాలి. దానం చేసేటప్పుడు ఎట్టి కొరతలకు ఆస్కారం లేకుండా, కోరినవారు సంతృప్తి చెందేటట్లు సంపూర్ణంగా 
దానం చేయాలి. ఆ(శ్రితులను మనసార ఆదరించాలి. ఇవి ఆర్యులు నెరవేర్చవలసిన కర్తవ్యాలు. ఆచరించవలసిన 
ధర్మాలు. 


క నీ వెబుగనియది యెయ్యది | దేవోత్తమ! ధర్మగతులతెజం గెల్ల భవ 
ద్దావాధీన మగుట గా । దే వెలసితి నీవు ధర్మదేవత వనం గాన్‌. 229 


ప్రతిపదార్థం: దేవ+ఉత్తమ!= దేవతలలో ్రేష్టుడవైనవాడా! ఓ యమధర్మరాజా! నీవు+ఎయుంగని+అది= నీవు తెలియనట్టిది; 
ఎయ్యది= (ఏ+అది) ఏది; ధర్మ, గతుల, తెజంగు+ఎల్లన్‌= ధర్మంనడచే తీరులు అన్నియును; భవత్‌+భావ+అధీనము+ 
అగుటన్‌+కాదే= నీయొక్క సంకల్పానికి లోనుకావటం వలననే కదా; ధర్మదేవతవు= ధర్మానికి అధిష్టానదైవం; అనంగాన్‌= 
అనునట్టుగా; ఈవు= నీవు; వెలసితి(వి)= శోభిల్దావు. 


తాత్పర్యం: దేవతలలో (శ్రేష్టుడ వైన ఓ యమధర్మరాజా! నీవు సర్వజ్ఞుడవు. నీకు అన్నిధర్మసూక్ష్మాలును తెలిసినట్టివే. 
అందుచేతనే నీకు ధర్మదేవత అనేపేరు సిద్ధించింది. ధర్మగతులు నీసంకల్ఫానికి అధీనాలు అయినవే గదా. 


క. సమబుద్దితోడ( దత్త । తృముచిత కర్మఫల మఖిలజంతుతతులకున్‌ 
సమకూర్చుట నీ కయ్యెను | సమవర్తి యనంగ బేరు జగదభినుతమై. 230 


ప్రతిపదార్థం: సమ, బుద్దితోడన్‌= తుల్యమైన చిత్తంతో; తద్‌+తద్‌+సముచిత, కర్మఫలము= ఆయావాటికి తగిన కర్మఫలం; 
అఖిలజంతుతతులకున్‌= అన్ని ప్రాణికోటులకును; సమకూర్చుటన్‌= ఏర్పాటుచేయటంచేత; నీకున్‌= నీకు, జగత్‌+అభినుతము+ 
ఐ= లోకంచేత పొగడబడునట్టిదై; సమవర్తి+అనంగన్‌+పేరు= సమవర్తి అనేపేరు; అయ్యెను= ఏర్పడింది. 


తాత్సర్యం: ఈ ప్రపంచంలోని ప్రాణికోటికి అంతటికిని నీవు ఆయాకర్మలకు తగిన ఫలితాన్ని తుల్యమైన బుద్దితో 
సమకూర్చేవాడవు కావున, సుప్రసిద్ధమైన సమవర్తి అనే బిరుద నామం నీకు లోకంలో ఏర్పడింది. 


555 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) యమధర్మరాజుకు నామాంతరం “సమవర్తి”. సమస్తజీవకోటి తాను చేసిన కర్మలఫలితాలు అనుభవించవలసిందే. 
ఇక, యమధర్మరాజు వహించే భూమిక యెట్టిది? అతడు అందరియెడ సమంగా వర్తించేవాడు. ఎవరి పుణ్యపాపాలు వారు 
అనుభవించవలసిందే. యముడు తటస్సుడు. కర్మసిద్దాంతం విశ్వవేదాంతానికి ప్రాచీన భారతీయులు సమర్పించిన బహుమానం. 
ఈ సిద్దాంతానికి - కేవలం ఆస్తికమతం అని కాని, నాస్తికమతంఅనికాని ముద్రవేయటానికి వీలు లేదు. ఇందు ఈశ్వరుడు 
తటస్టుడు, సమవర్తి, సాక్షిభూతుడు. (2) ఇక, కర్మ అనే పదానికి ఎన్నోఅర్జాలు ఉన్నాయి. “గహనా కర్మణోగతిః - అని 
భగవద్గీత చెప్పేమాట. ఇచ్చట ఈపద్యంలో చెప్పినమాట - “కర్మ” ఫలం. ప్రాణులు తాము చేసిన కర్మలకు అనుగుణమైన 
ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అట్టికర్మ జన్మజన్మాంతరాలు సేరుకొంటుంది. కర్మను వింగడించినచో - (1) 
సంచితం (2) ప్రారబ్దం (3) ఆగామి అని త్రివిధాలు. పూర్వజన్మలలో పేరుకున్న కర్మలఫలితం “సంచితం”. ఈ జన్మలో 
అనుభవించేది (ప్రారబ్దం. ఈ జన్మలో చేసే కర్మలఫలితం ఆగామి అని చెప్పవచ్చు. కర్మసిద్దాంతం అనే సమాసంలో 
ప్రధానాంశం 'కర్మ' మాత్రమే గాక “కర్మఫలం” అని గుర్తింపవచ్చును. 
క. యము. డండ్రు నిన్ను నార్యులు | యమియింపుదు భూతతతుల నట్లగుటం దగన్‌; 

శమనుండ వైతి కల్మష | శమనంబునఈ జేసి నీవు జలజాప్తసుతా!' 231 
ప్రతిపదార్థం: జలజ+ఆప్త, సుతా! పద్మాలకు ఆప్పుడైన సూర్యుడి పుత్రుడా, ఓ యమధర్మరాజా! ఆర్యులు= పూజ్యులైన 
పెద్దలు; నిన్నున్‌= నిన్ను; యముండు+అండ్రు= యముడు అని అంటారు; అట్టు+అగుటన్‌= అందుచేతనే (నీవు); భూతతతులన్‌= 


ప్రాణికోటులను; తగన్‌= యథోచితంగా; యమియింపుదు= నియమిస్తావు; కల్మష, శమనంబునన్‌+చేసి= పాపాలను 
అణచటంచేత; నీవు= నీవు; శమనుండవు= 'శమనుడు' అనేవాడవు (శమింపచేసేవాడవు); ఐతి(వి)= అయినావు. 


తాత్సర్యం: సూర్యుడికుమారుడ వైన ఓ యమధర్మరాజా! పూజ్యా లైన పెద్దలు నిన్ను యముడు అని అంటారు. 
అందుచేతనే నీవు ప్రాణికోటులను అణుస్తావు. నీకు శమనుడు అనే సార్థకనామధేయంకూడా ఉన్నది. నీవు పాపాలను 
శమింపజేస్తావు.” 


విశేషం: యమదండనవలన పాపకర్మ క్షయమౌతుంది. 
వ. అనినం బ్రేతపతి యాపుణ్యసతి కి ట్లనియె. 232 
తాత్పర్యం: అనగా యముడు పుణ్యాత్మురా లయిన సావిత్రితో ఇట్లా అన్నాడు. 
క. 'తృషితు( డగు వాని శీతల | తుషారతోయములు మోదితుని. జేయుగతిన్‌ 
హృషితాత్ముం జేసె ననుం గ । ల్మషహరణము లైన నీ సమంజసఫణితుల్‌. 233 


ప్రతిపదార్థం: కల్మషహరణములు+ఐన= పాపాలను పోగొట్టేవి అయిన; నీసమంజసఫణితుల్‌= సరిగా అమరేటట్టు చెప్పిన 
నీమాటల తీరుతెన్నులు; తృషితుండు+అగు వానిన్‌= దప్పిగొన్నవాడిని; శీతల, తుషారతోయములు= చల్లని మంచినీళ్ళు; 
మోదితునిన్‌+చేయుగతిన్‌= సంతోషసంభరితుడిని చేసేటట్టుగా; ననున్‌= నన్ను; హృషిత+ఆత్మున్‌+చేసెన్‌= సంతృప్తిచెందిన 
ఆత్మగల వాడినిగా చేశాయి. 


తాత్సర్యం: దప్పిగొన్నవాడిని చల్లనిమంచినీళ్ళు సంతోషసంభరితుడిని చేసేటట్టుగా పాపాలను పారద్రోలే నీమాటలు 
చక్కగా సందర్భశుద్ధి కలిగి నన్ను సంతృప్రిపరచాయి. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1223 


విశేషం: (1) అలం: ఉపమ. (2) ఈ పద్యంలో - కృతజ్ఞతతో యమధర్మరాజు సావిత్రికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాడు! 

అతడికి సావిత్రి చేసిన మేలేది? సావిత్రిమాటలు దప్పిగొనినవాడికి శీతలతుషారతోయములు' ఎట్టు అయినవి? యమధర్మరాజు 

నిర్వహించే భూమిక అంత సులువైనది కాదు. స్టూలదృష్టికి యముడు దండధరుడు. ప్రాణులను శిక్షించేవాడు. సూక్ష్మదృష్టికి 
అతడు సమవర్తి. కేవలం తటస్టుడు. సావిత్రి జ్ఞానమయి. బ్రాహ్మీమూర్తి. యమధర్మరాజుకు గూడ 'వెలుగు' (ప్రసాదించింది. 
కనుక యముడు సావిత్రికి కృతజ్ఞత తెలుపవలసివచ్చింది. 

వ. కావున సత్యవంతునిప్రాణంబు దక్కందక్కినకోర్మియెయ్యది మైనం జెప్పుము; సఫలంబు సేసెది ననిన 
సావిత్రి 'దేవా! వైరులచేత నపహృతం బైన రాజ్యం బెప్పటియట్ల ద్యుమత్సేనుం బ్రాపించు నట్లుగా 
ననుగ్రహింపవే యని వేడుటయు, వైవస్వతుం 'డట్ల యగు' నని పలికి యి ట్లనియె. 234 

ప్రతిపదార్థం: కావున= కాబట్టి; సత్యవంతుని ప్రాణంబు+తక్కన్‌= సత్యవంతుడి అసువులు తప్ప; తక్కిన= మిగిలిన; 
కోర్కి= కోరిక; ఏ+అది+ఐనన్‌= ఏది అయినప్పటికి; చెప్పుము= వచింపుము; సఫలంబు+చేసెదన్‌= ఈడేరుస్తాను; అనినన్‌= 
అని చెప్పగా; సావిత్రి; 'దేవా!= (ప్రభూ!; వైరులచేతన్‌= శృత్రువులచేత; అపహృతంబు+ఐన= అపహరించబడిన; రాజ్యంబు= 
ప్రభుత్వం (పరిపాలన చేసే దేశం); ఎప్పటి+అట్టు+అ= యథా (ప్రకారం; ద్యుమత్సేనున్‌= ద్యుమత్సేనుడిని; (ప్రాపించునట్టుగాన్‌= 
చేరేటట్టుగా; అను[గ్రహింపవే= కరుణించుమా; అని= అని; వేడుటయున్‌= ప్రార్థించగా; వైవస్వతుండు= యమధర్మరాజు; 
అట్టు+అ= అదే రీతిగా; అగున్‌= అగుగాక; అని, పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'కాబట్టి, సత్యవంతుడి ప్రాణంతప్ప మిగిలిన ఏకోర్కె అయినా కోరుకొమ్ము; తీరుస్తాను” అని అనగా 
సావిత్రి ఇట్టా అడిగింది. 'దేవా! ద్యుమత్సేనుడికి శత్రువు లపహరించిన రాజ్యం ఎప్పటివలె లభించేటట్లు 
అను(గ్రహించుము” అని వేడగా ఆ ప్రార్థన విని యమధర్మరాజు 'అట్లే అగుగాకి అని పలికి, ఇంకా ఇట్లా అన్నాడు. 
ఆ. “వలదు నిలువు మింక; వదలక నీభక్తి । మగని కెక్కె దుర్గమంపుం ద్రోవ 

యిది; కృతంబు లయ్యె నెల్లయు; నీ విట । వచ్చు సెలవు లేదు వననజనయన! 235 
ప్రతిపదార్థం: వనజనయన!= పద్మాలవంటి కన్నులు కలదానా! ఓ సావిత్రీ!; వలదు= (రావలదు; నిలువుము= ఆగుము; 
ఇంకన్‌= ఇకమీద; వదలక= వీడక; నీభక్తి= నీపూజ్యభావం; మగనికిన్‌= భర్తకు; ఎక్కెన్‌= అతిశయంగా చెందింది; ఇది= ఇది; 


దుర్గమంపు6ద్రోవ (దుర్గమము+(త్రోవ)= నడవటానికి వీలులేనిదారి; ఎల్లయున్‌= నీకోరికలు అన్నియును; కృతంబులు+అయ్యెన్‌= 
చేయబడినవి అయ్యాయి (తీరాయి); ఈవు+ఇటవచ్చు= నీవు ఇక్కడకు వచ్చే; సెలవు= అనుమతి; లేదు= లేదు. 


తాత్సర్యం: 'పద్మాలవంటి కన్నులు కల సావిత్రీ! నీవు ఇంక ఇచట ఆగుము. వదలని నీ పతిభక్తి అతడికి 
చెందింది. నీవు కోరినకోరికలు అన్నియు నెరవేర్చబడినవి. ఇది చొరరాని తెరువు. ఇక్కడికి రావటానికి నీకు 
అనుమతి లేదు.” 


వ. అనిన నమ్మహాభాగ యతని కి ట్లనియె. 236 
తాత్సర్యం: అనగా ఆ మహానుభావురాలైన సావిత్రి యముడితో ఇట్టా మాట్లాడింది. 


క. “ధర్మాత్ములు దమ సలిపెడు । ధర్మక్రియ దప్ప రెట్టి దశలందును మో 
హోర్ములు6 దాపము బుట్టవు । ధార్మికహృదయముల. బ్రథమధర్మాధ్యక్షా! 237 


న! శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మాత్ములు= (ధర్మ+ఆత్ములు) ధార్మికులు; తమ, సలిపెడు= తాము చేసే; ధర్మక్రియ= ధర్మంతో కూడిన 
ప్రవర్తన; ఎట్టి= ఎటువంటి; దశల+అందును= అవస్థలలోను; తప్పరు= వదలి పెట్టరు; ప్రథమ+ధర్మ+అధ్యక్షా!= ధర్మపథాన్ని 
ఆరోహించే వారలలో మొట్టమొదటివాడా!; ధార్మిక, హృదయములన్‌= ధర్మాన్ని ఆచరించేవారి మనస్సులలో; మోహ+ఊర్ములున్‌= 
భ్రాంతి అనే కెరటాలున్నూ; తాపమున్‌= వేడిమి ఒనగూర్చేబాధయున్నూ; పుట్టవు= జనించవు. 


తాత్సర్యం: 'ధర్మపీఠం అధిరోహించేవారిలో మొట్టమొదట ఎన్నదగినవాడా, ఓ యమధర్మరాజా! ఎట్టి దురవస్థలలోనైనా 
ధర్మాత్ములు ధర్మంతోకూడిన తమకర్తవ్యాలను వదలజాలరు. ధార్మికుల హృదయంలో పరితాపం, (భ్రాంతితరంగాలు 
జనించవు. 
క. కావునం బతియనుగమనం । బేవిధమున విడువందగునె? యెట్లయినను మో 

హావేశము( బొందక ధ । ర్మావస్థితి సలుప వలదె యవహితబుద్ధిన్‌. 238 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; పతి+అనుగమనంబు= భర్తను అనుసరించి వెళ్ళటం; ఏవిధమునన్‌= ఏరీతిగా; విడువన్‌+తగునె= 
వీడటం తగునా- వీడటం భావ్యం కాదు; ఎట్టు+అయినను= ఏవిధంగానైనా; మోహ+ఆవేశమున్‌+పొందక= (భ్రాంతిమూలక 
మైన ఉద్వేగాన్ని చెందక; ధర్మ+అవస్థితి= ధర్మాన్ని నిలపటం; అవహితబుద్దిన్‌= నిష్టతో కూడిన చిత్తంతో; సలుపన్‌వలదె= 
చేయవలదా= తప్పక చేయవలెను కదా. 


తాత్సర్యం: కాబట్టి, భర్తను అనుసరించి వెళ్ళటం ఏవిధంగా వదలొపొట్టేది? వదలటం న్యాయమా? ఏవిధంగా నైనా 
సరే భ్రాంతిమూలకమైన ఉద్వేగాన్ని వదలి అచంచలమైన నిష్టతో ధర్మాన్ని నిలపాలి కదా! 


తే. అనిన నంతకు( డిట్లను 'నతివ! నీవు | ప్రకటధర్మవిశేష తత్పరవు గాన 
యింక నొక వర మిత్తు( బ్రాణేశు బ్రతుకు । వలదు గాని యొం డడుగుము వలయుదాని.’ 239 


ప్రతిపదార్థం: అనినన్‌= అని సావిత్రి చెప్పగా; అంతకుండు= యముడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా పల్కాడు; అతివ!= 
పడతీ! ఓ సావిత్రీ! నీవు= నీవు; ప్రకట, ధర్మ, విశేష తత్పరవు= ప్రసిద్దమైన ధర్మంలోని విశిష్టతయందు మిగుల నిష్ట 
కలదానవు; కాన= కాబట్టి; ఇంకన్‌= ఇంకను; ఒక, వరము= ఒక వరం; ఇత్తున్‌= ఇచ్చెదను; ప్రాణ+-ఈశు, (బ్రతుకు= మగడి 
జీవితం; వలదు+కాని= కోరవలదు కాని; వలయుదానిన్‌= ఇష్టమైన దానిని (వరాన్ని); ఒండు= వేరొకటి; అడుగుము= 
కోరుము. 


తాత్పర్యం: అని సావిత్రి పలుకగా, యమధర్మరాజు ఈ రీతిగా బదులు పలికాడు. 'ఓ సావిత్రీ! (ప్రసిద్దమైన 
ధర్మమునందు మిగుల ఆసక్తి కలదానవు. సంతోషం. నీ మగడిప్రాణాలను మాత్రం అడుగవద్దు. మరి ఇంకేవరాన్నైనా 
అర్థించుము. నీకు ఒసంగగలను”. 


వ. అనుటయు నక్కాంత గృతాంజలియై 'మాతండ్రిమద్రేశ్వరుం దపుత్రకుం; డతనికి( బుత్రశతలాభంబు 
గావలయు' నని యభ్యర్థించిన నట్ల కా నిచ్చితి” నని పల్కి ధర్మరాజు “నీవు గడుదూరంబు వచ్చి డస్సి; తింక 
మగుడుట లెస్స” యని పలికిన నప్పతివ్రత యి ట్లనియె. 240 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (యముడు) చెప్పగా; ఆ+కాంత= ఆ వనిత; కృత+అంజలి+ఐ= ఘటించిన కైమోడ్సు 
కలదియై; 'మా తండ్రి= నా జనకుడు అశ్వపతి; మ(ద్ర+ఈశ్చరుండు= మద్రదేశానికి రాజు; అపుత్రకుండు= కొడుకులు 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1225 


లేనివాడు; అతనికిన్‌= మా తండ్రికి; పుత్ర, శత, లాభంబు= కొడుకులు వందమంది కలగటం; కావలయున్‌= కావాలి; అని= 
అని పలికి; అభ్యర్థించినన్‌= వేడగా; అట్టు+అ, కాన్‌= అటులే జరుగుగాక; ఇచ్చితిన్‌= (వరాన్ని) ఒసగితిని; అని పల్కి= అని 
వచించి; ధర్మరాజు= యముడు; 'నీవు= ఓ సావిత్రీ! నీవు; కడుదూరంబు= మిక్కిలిదవ్వు; వచ్చి= అరుదెంచి; డస్పితి= 
అలశావు; ఇంకన్‌= ఇకమీద ఇచ్చటినుండి; మగుడుట= తిరిగివెళ్ళటం; లెస్స= మంచిది; అని పలికినన్‌= అని వచించగా; 
ఆ పతివ్రత; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: అని యమధర్మరాజు చెప్పగా, సావిత్రి అతడికి చేతులు మోడ్చి నమస్కరించి, 'మా జనకుడు 
మ(ద్రదేశప్రభువైన అశ్వపతికి కొడుకులు లేరు. అతడికి కొడుకులు వందమంది కలిగేటట్టు అనుగ్రహించుము” అని 
ప్రార్థించింది. 'సరే నీకోరిక ఈడేరుగాక. నీ తండ్రికి నూర్గురు కొడుకులు కలిగెదరుగాక. నీవు కడుదూరం 
వచ్చావు. మిక్కిలి అలసిపోయావు. ఇంక వెనుకకు మరలటం మంచిది” - అని చెప్పగా, ఆ పతివ్రత యముడితో 
ఇంకా ఇట్టా పలికింది. 


తే. 'నాకు డప్పి యెక్కడిది? మనంబు భర్తృ । చరణపంకజాసక్తమై కరము భక్తి 

నలరుచున్నది; సతులకు నన్య మెట్టి । దియును ధర్మమె భర్తసంశ్రయము కాక! 241 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; డప్పి+ఎక్కడిది= శ్రమ ఎక్కడిది?; మనంబు= చిత్తం; భర, చరణ, పంకజ+ఆసక్తము+ఐ= 
మగడియొక్క పాదపద్మాలపై కూర్మికలదై; కరము= మిక్కిలి; భక్తిన్‌= పూజ్యభావంతో; అలరుచున్‌+ఉన్నది= శోభిల్లుతున్నది; 
సతులకున్‌= పతివ్రతలకు; అన్యము= వేరొండు; ఎట్టిదియును= ఎటువంటిది అయినను; భర, సంశ్రయము కాక= 
మగడియొక్క అండ తప్ప; ధర్మమె= ధర్మమగునా? (ధర్మం కాజాలదు). 


తాత్పర్యం: 'ఓ యమధర్మరాజా! నాకు శ్రమ ఎక్కడిది? నామనస్సు నాభర్తపాదపద్మాలయందే ఆసక్తికలిగి మిక్కుటమైన 
పూజ్యభావంతో శోభిల్టుతున్నది. ఎన్నివరాలు లభించినా అవి పతివ్రతలకు భర్తను ఆశ్రయించి ఉండటంతో సరిపోలవు 
కదా! సతికి ఏకైకపరమధర్మం భర్భసం(శ్రయమే. 

వ. మలియు నొక్కనిన్నపంబు సేసెద. 242 


తాత్సర్యం: ఇంకా ఒక్క మనవి చేస్తాను. 
ఆ. ఆత్మధర్మనిరతు లైన పుణ్యాత్ములు । దుర్లభులు సమస్తదురితములును 

శాంతి. బొందు వారి సంసర్గమునందీర్ధ । భూతమతులు వారు భూతలమున. 243 
ప్రతిపదార్థం: ఆత్మధర్మనిరతులు+ఐన= తమధర్మాన్ని నెరవేర్చటంలో నిష్టకలవారు అయిన; పుణ్య+ఆత్ములు= సుకృతులు; 
దుర్లభులు= అరుదుగా దొరుకుతారు; (అట్టి) వారి సంసర్గమునన్‌= వారియొక్క సమాగమంవలన; సమస్త, దురితములును= 


అన్నిపాపాలు; శాంతిన్‌+పొందున్‌= శమిస్తాయి; వారు= ఆత్మధర్మనిరతులు అయిన పుణ్యాత్ములు; భూతలమునన్‌= 
భూ(ప్రదేశంలో; తీర్ణభూతమతులు= గంగాది తీర్ధములవలె పవిత్రమైన మనస్సులు గలవారు. 


తాత్సర్యం: తమధర్మాన్ని నిర్వహించటంలో నిష్ట గల మహానుభావులు చాల అరుదుగా కన్పిస్తారు. అట్టివారి 
సంపర్కంవలన సమస్తపాపాలు పోతాయి. బుద్దివిశేషంచేత వారు పవి(త్రతీర్ణాలతో సమానులు. వారు జంగమ 


పుణ్యతీర్ణాలు. 


joe శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. వారల పేర్మి( గాదె శశివారిజమిత్తులు నిర్వికారసం 
చారత నుల్లసిల్లెదరు, సర్వపయోనిధులున్‌ నిరాకులా 
కారత. గ్రాలెడుం, గులనగంబులు నిశ్చలరూఢి( జాల నొ 
ప్పారెడు భూతధాత్రి నిఖిలైకధురీణత. బేర్మి( బొందెడున్‌.' 244 


ప్రతిపదార్థం: వారలపేర్మిన్‌+కాదె= వారలయొక్క అనగా ఆత్మధర్మనిరతు లైన పుణ్యాత్ముల గొప్పతనంచేతనే కదా; శశి, 
వారిజ, మి(త్రులు= చంద్రుడు, సూర్యుడు; నిర్వికార, సంచారతన్‌+ఉల్లసిల్లైదరు= గతులు తప్పక నడుస్తూ శోభిల్లుతూ 
ఉంటారు; సర్వ, పయోనిధులున్‌= సర్వసము(ద్రాలున్నూ; నిరాకుల+ఆకారతన్‌= మేరమీరని రూపంతో; (క్రాలెడున్‌= 
వెలుగొందుతాయి; కులనగంబులు= కులపర్వతాలు; నిశ్చల, రూఢిన్‌= కదలకుండ ఉండే స్థితి కలిగి; చాలన్‌= మిక్కిలి; 
ఒప్పారెడున్‌= విలసిల్దుతున్నవి; భూతధా(త్రి= ప్రాణులతో కూడిన భూమి; నిఖిల+ఏక, ధురీణతన్‌= సమస్తమున్నూ తానే 
భరించటంలో; పేర్మిన్‌= గొప్పతనాన్ని; పొందెడున్‌= సంపాదిస్తుంది. 


తాత్పర్యం: ఆత్మధర్మనిరతు లైన మహానుభావుల గొప్పతనంవలననే కదా ఈ సృష్టి (ప్రశాంతంగా కొనసాగుతున్నది. 
అట్టివారలమహి మవలననే సూర్యచంద్రులు గతులు తప్పక తిరుగుతున్నారు. సర్వసముద్రాలు మేరదప్పక 
శోభిల్లుతున్నాయి. కులపర్వతాలు కదలికలేని ఠీవితో విలసిల్లుతున్నాయి. సకల(ప్రాణులతో కూడినభూమి సమస్తాన్ని 
భరిస్తున్న గౌరవాన్ని పొందుతున్నది. 


విశేషం: నిర్లీతగణితబద్దమై ఈ ప్రపంచం సర్వం ఒకశ్రుతిలో ఒకలయకు అనుబద్దమై ఉండటం మహానుభావుల ధర్మనిరతితో 
సంవదించటం మనోహరమైన ఉదాత్తకల్పన. 


వ. అని పలికి మటియు నిట్లనియె. 245 
తాత్పర్యం: అని చెప్పి, ఇంకా ఇట్టా అన్నది. 
తే. 'ఏడుమాట లాడినయంత నెట్టివారు । నార్యజనులకు( జుట్టంబు లగుదు రనిన 

జిరసమాలాపసంసిద్ది( జేసి నీకు । నేను జుట్టమ నని చెప్ప నేల వేటి? 246 


ప్రతిపదార్థం: ఏడుమాటలు+ఆడిన= ఏడుపలుకులు పలికిన; అంతన్‌= మేరకు; ఎట్టివారున్‌= ఎవరు అయినను; ఆర్యజనులకున్‌= 
పూజ్యులైన పెద్దమనుష్యులకు; చుట్టంబులు= బంధువులు; అగుదురు= జొతారు; అనినన్‌= అని చెప్పగా; చిర, సమ్‌+ఆలాప, 
సంసిద్దిన్‌+చేసి= చాలకాలం మాటలాడటం ఏర్పడటంవలన; నీకున్‌= ఓ యమధర్మరాజా, నీకు; నేను; చుట్టమన్‌= చుట్టాన్ని; 
అని= అని; వేణు+అ= వేరుగా; చెప్పన్‌+ఏల?= చెప్పటం ఎందుకు? 


Pr 


తాత్సర్యం: “ఏడుమాటలు మాట్లాడితే ఎటువంటివారైనా బంధువులు జౌతారు - అని పెద్దల ప్రవచనం. మనం 
చాల సంభాషణ కొనసాగించాం. కాబట్టి నేను నీకు ఈ విధంగా చుట్టాన్ని ఐతిని కదా! 


విశేషం: “సఖ్యం సాప్తపదీనమ్‌” అన్న సంస్కృతలోకోక్తికి ఇది అనుసరణ. ఏడుపదాలు స్నేహాన్ని ఘటిస్తాయి- అనునప్పుడు 
'ఏడుమాటలు మాటాడినను లేదా ఏడుఅడుగులు కలిసి నడిచినను చాలు సఖ్యానికి అని రెండువిధాల అర్థం చెప్పవచ్చును. 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1227 
సావిత్రియు యముడును చాలదూరం నడచారు. చాలమాటలు మాటాడారు. ఎజ్జన ఈ లోకోక్తిని తెలిగిస్తూ చుట్టరికం 
సాప్తపదీనం అనినను, వెనువెంటనే “మిత్రమనోరథమును” అని వాడుటచేత - కవిహృదయం 'సఖ్యంసాప్తపదీనం' అనే 
సుభాషితం అనియే సుస్పష్టం. 


ర్‌ 


కావున మిత్రమనోరథం బవశ్యకర్తవ్యంబుగా. జిత్తగింపు' మనిన నమ్మహానుభావుం డబ్బామినిదెసం 
గనుంగొని 'నీకుం బ్రసన్నుండ నైతి నీ కిష్టం బైన వరం బొక్కటి యిచ్చెద; నడుగు” మనిన నమ్మానిని 
యిట్లనియె. 247 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మిత్ర మనోరథంబు= మి(త్రులకోరిక; అవశ్యకర్తవ్యంబుగాన్‌= తప్పనిసరిగా తీర్చదగినట్టిదిగా; 
చిత్తగింపుము= కరుణించుము; అనినన్‌= అని (సావిత్రి చెప్పగా); ఆ+మహా+అనుభావుండు= ఆ మహాభాగుడు; ఆ+భామిని, 
దెసన్‌+కనుంగొని= ఆ వనితవైపు చూచి; నీకున్‌= నీకు; (ప్రసన్నుండన్‌+ఐతిన్‌= అనుగ్రహం కలవాడను అయినాను; నీకున్‌+ 
ఇష్టంబు+ఐన= నీకు (పీతికలిగించేదైన; వరంబు= వరం; ఒక్కటి= ఒకటి; ఇచ్చెదన్‌= ఇస్తాను; అడుగుము= కోరుకొనుము; 
అనినన్‌= అని అనగా; ఆ+మానిని= ఆ పడతి సావిత్రి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: ‘కావున మి(త్రులకోరిక ఈడేర్చటం తప్పనిసరిగా నెరవేర్చవలసిన ధర్మం, అనుగ్రహించుము' అని 
సావిత్రి యముడికి విన్నవించింది. మహానుభావుడైన యముడు సావిత్రిని చూచి 'నీకు నేను ప్రసన్నుడ నయినాను. 
నీవు ఇచ్చవచ్చిన వరాన్ని కోరుకొమ్ము' అని అన్నాడు. అంత సావిత్రి యమధర్మరాజును ఇట్లా అడిగింది. 


క. “మది సత్యవంతుజీవిత | మది యిమ్ముగం దొలంగ6 బెట్టి యన్యంబుల ని 
చ్చెద నని పలుకుదు మును నీ; | వది యిప్పుడు లేద; యింక నడిగెద. బ్రీతిన్‌. 248 


ప్రతిపదార్థం: నీవు= నీవు; మదిన్‌= మనసులో; సత్యవంతుజీవితము= సత్యవంతుడి (బ్రదుకు; అది= ఆ అంశాన్ని; 
ఇమ్ముగన్‌= ఉపాయంగా; తొల(గన్‌+పెట్టి= తప్పించి; అన్యంబులన్‌= ఇతరాలైన వాటిని (వరములను); ఇచ్చెదన్‌= 
అను(గ్రహిస్తాను;అని, మును, పలుకుదు(వు)= అని ఇంతకు పూర్వం అంటూ ఉండేవాడవు; అది= ఆ అపసరణం; ఇప్పుడు= 
ఈసారి; లేదు+అ= లేదుకదా; ఇంకన్‌= ఇకమీద; (ప్రీతిన్‌= సంతోషంతో; అడిగెదన్‌= (వరాన్ని) కోరుకొంటాను. 


తాత్సర్యం: ఇంతవరకు నీవు నీ మనస్సులో సత్యవంతుడి ప్రాణాలను ఉపాయంగా తప్పించి, తక్కినవరాలను 
మాత్రమే కోరుకొమ శని చెప్పావు. కాని, ఇప్పుడు ఆ అపసరణం లేకుండా కోరుకొనుమని అడిగావు. మహాప్రసాదం. 
ఇక యథేచ్చగా నేను వరాన్ని కోరుకొంటాను. 


చ. పతివిరహంబు దుస్సహము; భర్త్శ్యృవినాకృత యైన కాంత దూ 
షెత యగు సర్వమంగళవిశేషములందును గాన మత్తియుం 
డతులితకీర్తిశాలి సుగుణాఢ్యు(డు సాళ్వసుతుండు లబ్దజీ 


వితు(డుగ నిమ్ము ధర్మపదవీపరిరక్షణ! పుణ్యవీక్షణా! 249 
ప్రతిపదార్థం: ధర్మపదవీ పరిరక్షణ!= ధర్మస్థితిని చక్కగా కాపాడేవాడా!; పుణ్యవీక్షణా!= పవిత్రమైన దృష్టికలవాడా! పతివిరహంబు= 


భర్తనుండి యెడబాటు; దుస్సహము= భరించరానిది; భర, వినాకృత+ఐన, కాంత= మగడు లేని భార్య, భర్త మరణించిన 
భార్య; సర్వ మంగళవిశేషము లందును= సమస్తమైన శుభకార్యాలు మున్నగువాటిలో; దూషిత+అగున్‌= పరిహరించబడుతుంది; 


1558 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాన= కావున; మత్‌+(ప్రియుండు= నాభర్త; అతులితకీర్తిశాలి= సాటిలేని యశస్సుతో ఒప్పేవాడు; సుగుణ+ఆఢ్యు(డు= 

మంచిగుణాలు కలవాడు; సాళ్ళసుతుండు= సాళ్ళదేశపురాజు కొడుకు; లబ్బజీవితుండుగన్‌= పొందిన జీవితము కలవాడుగా; 

ఇమ్ము= ఒసంగుము (వరంగా). 

తాత్సర్యం: ధర్మస్థితిని చక్కగా కాపాడేవాడా! పవిత్రమైన దృష్టగలవాడా! ట్టి యమధర్మరాజా! మగడి యెడబాటు 

మగువకు భరించరాని ఆవేదన గొలుపుతుంది. మగడు మరణించిన మగువ సమస్తమైన శుభకార్యాలనుండి 

పరిహరించబడుతుంది. కావున సాటిలేనియశస్సు నార్జించినవాడు, సాళ్ళభూపతిసుతుండు సద్గుణాల ప్రోవు అయిన 

నాభర్త తిరిగి బ్రదికేటట్లుగా దయచేసి వరాన్ని ప్రసాదింపుము. 

వ. అనిన 'నట్లచేయుదు' నని యాక్షణంబ కృతాంతుండు సత్యవంతు నపగతపాశుం జేసి యాసుందరి కిట్లనియె. 
250 

ప్రతిపదార్థం: అనినన్‌= అని (సావిత్రి) పలుకగా, అట్టు+అ= అట్టే; చేయుదున్‌= చేస్తాను; అని= అని వచించి; ఆ, 


క్షణంబు+అ= ఆ(త్రుటిలోనే; కృతాంతుండు= యమధర్మరాజు; సత్యవంతున్‌= సత్యవంతుడిని; అపగతపాశున్‌= తొలగిన 
పాశం కలవాడినిగా; చేసి= ఒనరించి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: సావిత్రి ఆరీతిగా విన్నవించగా, 'సరే; అటులనే చేస్తాను" అని చెప్పి, ఆ క్షణంలోనే సత్యవంతుడిని 
బంధించిన పాశాలను తొలగించి ఆ పొలతితో ఈ విధంగా అన్నాడు. 


చ. “కొను మిదె నీమనఃప్రియునిం గోమలి! వీడు చతుశ్శతాబ్దముల్‌ 

మను నిటమీంద6 బుత్తులం గ్రమంబున నూర్వుర( గాంచు; గీర్తివ 

రను డగు; సంతతాధ్వరవితానములం బరితుష్టి సేయు న 

య్యనిమిషకోటి కెల్లను; నిజాన్వయమౌళివిభూషణం బగున్‌. 251 
ప్రతిపదార్థం: కోమలి!= సౌకుమార్యం కలదానా- సావిత్రీ! నీమనస్‌+(ప్రియునిన్‌= (నీమనఃప్రియుడిని) నీ మనస్సుకు ప్రీతిని 
కలిగించేవాడిని- సత్యవంతుడిని; ఇదె= ఇదిగో; కొనుము= స్వీకరించుము; వీ(డు= ఇత(డు - సత్యవంతుడు; ఇటమీందన్‌= 
ఇంకమీద; చతుస్‌+శత+అబ్దముల్‌= నాలుగవందల ఏండ్లు; మనున్‌= (బ్రదుకును; పుత్రులన్‌= కొడుకులను; క్రమంబునన్‌= 
వరుసగా; నూర్వురన్‌= వందమందిని; కాంచున్‌= పొందుతాడు; కీర్తివర్దనుండు+అగున్‌= యశస్సును వృద్దిపొందించేవాడు 
జౌతాడు; సంతత+అధ్వర, వితానములన్‌= ఎల్లప్పుడును నిర్వహించే యజ్ఞాలసముదాయాలవలన; ఆ+అనిమిషకోటికిన్‌+ఎల్లను= 
ఆవేల్పులసమూహాలకు అందరికిని; పరితుష్టిన్‌+చేయున్‌= సంతృప్తిని కలిగిస్తాడు; నిజ+అన్వయ, మౌళి, విభూషణంబు+అగున్‌= 
తనవంశానికి శిరోభూషణం (శ్రేష్టుడు) కాగలడు. 


తాత్పర్యం: 'సౌకుమార్యవతి వైన ఓ సావిత్రీ! ఇదుగో నీమనస్సుకు సంట్రితిని కలిగించే నీభర్తప్రాణాలు తీసికొమ్ము. 
నీభర్త సత్యవంతుడు. ఇకమీద నాలుగువందలసంవత్సరాలు జీవించగలడు. నూరుమంది కొడుకులను కనగలడు; 
పేరుప్రతిష్టల నార్జించగలడు. పెక్కుయజ్ఞాలను చేసి వేల్పులను సంతుష్టిపరచగలడు; తనవంశంలో (శ్రేష్టుడు కాగలడు”. 
వ. అని యాదేశించి యంతర్శితుం డయ్యె; నక్కాంతయుగ్రమ్మణి చని యెప్పటియట్ల జీవితేశ్వరు తల తొడలపై 
నిడుకొని కూర్చున్న యెడం గొండొకవడికి లబ్దచేతనుండై సత్యవంతుండు దెలిసి నిజవల్లభం జూచి 
యిట్లనియె. 252 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1229 


ప్రతిపదార్థం: అని+ఆదేశించి= అని ఆజ్ఞాపించి; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యుడు అయ్యాడు; ఆ+కాంతయున్‌= 
సావిత్రియు; (క్రమ్మణీ, చని= మరలి వెళ్లి; ఎప్పటి+అట్టు+అ= యథాప్రకారం; జీవిత+ఈశ్వరు, తల= భర్త అయిన 
సత్యవంతుడి శిరస్సు; తొడలపైన్‌+ఇడుకొని= ఒడిలో పెట్టుకొని; కూర్చున్న= ఆసీనురాలు అయి ఉన్న; ఎడన్‌= తరుణంలో; 
కొండొకవడికిన్‌= కొంతసేపటికి; లబ్బచేతనుండు+ఐ= పొందిన చైతన్యం కలవాడై; సత్యవంతుండు; తెలిసి= స్పృహవచ్చి; 
నిజవల్లభన్‌+చూచి= తనభార్యను కాంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అని ఆజ్ఞాపించి యమధర్మరాజు అదృశ్యుడయ్యాడు. అంతట సావిత్రి అడవికిమరలివచ్చి, యథాప్రకారం 
తనభర్త సత్యవంతుడి శిరస్సును తనతొడపై ఇడుకొని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు సృహగాంచి 
తనభార్య సావిత్రిని చూచి ఇట్లా అన్నాడు. 
కు “కడు6 దడవు నిద్ర వోయితి(; | బడంతీ! నను దెలుపవలదె; బలియు. డొకరు. డె 

క్కుడు జవమున( బట్టి బలం । బెడల(గ నను. దిగిచె; నాత€ డెవ్వండు సెపుమా! 253 


ప్రతిపదార్థం: పడంతీ!= వనితా ఓ సావిత్రీ! కడున్‌+తడవు= చాలసేపు; నిద్ర+పోయితిన్‌= నిదురించాను; ననున్‌+తెలుపన్‌వలదె= 
నన్ను నిదురనుండి మేల్కొలుప వద్దా; బలియుండు= బలంకలవాడు; ఒకరుండు= ఒకడు; ఎక్కుడు, జవమునన్‌= మిక్కిలి 
వేగంతో; పట్టి= (గ్రహించి; బలంబు= శక్తి; ఎడలంగన్‌= పోవగా; ననున్‌= నన్ను; తిగిచెన్‌= లాగినాడు; ఆతండు= (నన్ను ఆ 
రీతిగా ఆకర్షించినవాడు); ఎవ్వండు, చెపుమా= ఎవడో నాకు చెప్పుము. 


తాత్సర్యం: 'సావిత్రీ! నేను చాలసేపు నిదురించాను. మరి నీవు నన్ను నిదురనుండి మేలుకొలుపవద్దా? ఎవడో 
ఒకదృఢకాయుడు మిక్కిలివేగంగా నన్ను పొదివి పట్టిలాగినట్టు అనిపించింది. ఆతడు ఎవడో చెపుమా! 


చ. అది కల గాదు, నిక్కువమ యైనటు లున్నది; నాకు నెంతయున్‌ 
మది వెటిపుట్టె' నావుడును మానిని యిట్లను 'నీకు నంతయున్‌ 
ముదమున రేపు సెప్పెద( దమోమయమై యిదె శర్వరీముఖం 
బొదవె; విలంబనం బిచట నొప్పదు లెమ్ము నరేంద్రనందనా!' 254 


ప్రతిపదార్థం: అది= (నన్ను బలియు(డు ఆకర్షించటం); కల= స్వప్నం; కాదు= కాదు; నిక్కువము+అ, ఐనటులు+ఉన్నది= 
నిజమే అయినట్టు ఉన్నది; నాకున్‌+ఎంతయున్‌= నాకు మిక్కుటంగా; వెజపుట్టెన్‌= భయం కలిగింది; నావుడును= అని 
చెప్పగా; మానిని= అభిమానవతి అయిన సావిత్రి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; నర+ఇం|ద్ర, నందనా!= రాజపుత్రుడవైన 
ఓ సత్యవంతుడా!; నీకున్‌= నీకు (ఓ సత్యవంతుడా నీకు); అంతయున్‌= జరిగింది అంతయును; ముదమునన్‌= సంతోషంతో; 
రేపు= మరునాడు; చెప్పెదన్‌= వచిస్తాను; తమస్‌+మయము+ఐ= (తమోమయమై) చీకటి(క్రమ్మి; ఇదె= ఇదిగో; శర్వరీముఖంబు+ 
ఒదవె= రాత్రి ప్రారంభమయింది; ఇచటన్‌= ఈ స్థలంలో; విలంబము= ఆలస్యం; ఒప్పుదు= భావ్యం కాదు; లెమ్ము= 
బయలుదేరుము. 


తాత్పర్యం: 'అది స్వప్నం కాదు. నిజంగా జరిగినట్టు భావిస్తున్నాను; నా చిత్తంలో మిక్కుటమైన భీతి ఏర్పడింది” 
అని సత్యవంతుడు వచించగా, అభిమానవతిఅయిన సావి(త్రి ఇట్టా పలికింది; “ఓ రాజపుత్రా! నీకు జరిగింది 
అంతయు రేపు తెలుపుతాను. చూడుము! ఇదిగో చీకటి నలుదెసల (క్రమ్ముకొన్నది. రాత్రి ప్రారంభమైంది. ఇక 
అడవిలో ఈచోట ఆలస్యం చేయటం మంచిది కాదు; లెమ్ము! 


0 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. అదె నక్తంచరు లిందు నందును మహోగ్రాకారులై క్రందుగా 
మెదలం జొచ్చిరి, ఘోరఫేరవరుతుల్‌ మిన్నందె. దీవ్రంబులై, 
పదశబ్దంబులు మీటి. జూడు కలయంబాఅం దొడంగెం బెనుం 
గదుపుల్‌ గట్టి మృగంబు; లెంతయు భయోత్మంపంబు నా కయ్యెడున్‌. 255 


ప్రతిపదార్థం: అదె= అదిగో; నక్తంచరులు= రాక్షసులు; ఇందున్‌+అందున్‌= ఇక్కడ అక్కడ; మహా+ఉ(గ్ర+ఆకారులు+ఐ= 
మిక్కిలి భయంకరమైన రూపాలు కలవారై; (క్రందుగాన్‌= సందడిగా; మెదలన్‌+చొచ్చిరి= తిరుగాడసాగారు; ఘోర, ఫేరవ, 
రుతుల్‌= భయంకరమైన నక్కలకూతలు; తీవ్రంబులు+ఐ= తీక్ష్‌ణాలై; మిన్ను+అందెన్‌= ఆకసాన్ని అంటాయి; పెనున్‌+ 
కదుపుల్‌కట్టి= పెద్దగుంపులుగా చేరి; మృగంబులు= జంతువులు; చూడు= అరయుము; కలయన్‌+పాజన్‌+తాడంగెన్‌= 
అంతటా పరుగెత్తుతున్నాయి; చూడు= గమనించుము; పదశబ్దంబులు= అడుగుల చప్పుడులు; మీటిన్‌= అతిశయించాయి; 
ఎంతయున్‌= మిక్కిలి; భయ+ఉత్కంపంబు= వెపు వలన ఏర్పడిన వణకు; నాకున్‌+అయ్యెడున్‌= నాకు కలుగుతున్నది. 


తాత్సర్యం: చీకటి పడింది. రాత్రివేళ తిరుగాడే రాక్షసులు అదిగో ఇచట అచట భయంకరమైన రూపాలతో 
సందడిగా తిరుగాడుతున్నారు. వెజపు పుట్టించే నక్కకూతలు ఆకసాన్ని అంటుతున్నాయి. పెనుగుంపులు గుంపులుగా 
జంతువులు ఇటునటు తిరుగుతున్నాయి. వాటిఅడుగులసవ్వడి అతిశయిస్తున్నది. చూడుము. నాకు భయంవలన 
వణకు పుట్టుచున్నది. 
క. విను! నీవు దడయుటకు మీ | జననియు జనకుండు. గరము సంతాపభరం 

బున బొందుదు రింతకు(; గ్ర। న్నన వారికి సంతసం బొనర్పవె యధిపా! 256 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా, సత్యవంతుడా!; విను= ఆలకింపుము; నీవు= నీవు; తడయుటకున్‌= ఆలసించటానికి; 
మీ జననియున్‌= మీ తల్లియు; జనకుండున్‌= తండ్రియునూ; కరము= మిక్కిలి; సంతాప, భరంబునన్‌= దుఃఖం అనే 


బరువును; ఇంతకున్‌= ఇప్పటికి; పొందుదురు= అనుభవిస్తారు; (క్రన్ననన్‌= శీఘ్రంగా; వారికిన్‌= మీ జననీ జనకులకు; 
సంతసంబు= సంతోషం; ఒనర్సవె= చేయుము (చేయవా). 


తాత్సర్యం: రాజా, ఓ సత్యవంతుడా! ఆలకింపుము. ఇప్పటికే నీవు ఆలస్యం చేయటంచేత మీ తల్లితండ్రులు 
మిక్కుటమైన శోకభారంచేత తపిస్తుంటారు. శీఘ్రంగా ఇలు చేరి వారికి సంతోషం కలిగించుము. 


వ. అని పలికి తదీయవిషాదచేష్టితంబు లుపలక్షించి వెండియు. 257 
ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; తదీయ, విషాద, చేష్టితంబులు= ఆతడియొక్క (సత్యవంతుడియొక్క) ఖేదంతో 
గూడిన చేష్టలు; ఉపలక్షించి= గమనించి. 

తాత్సర్యం: అని సావిత్రి పలికి సత్యవంతుడియొక్క చేష్టలు ఖేదంతో కూడిఉండటం గమనించి. 


చ. “తమమును బెల్లుగాం బరంగి, దవ్వు నిజాశ్రమభూమియున్‌, మదిన్‌ 
శ్రమమును బాయ దిప్పు డనుచందమ యైన జనంగ నేల? యిం 
పమరంగ నింతప్రొద్దు సుగుణాకర! యిచ్చట నిల్చి రేపు వో 
దమె? తెటి( గెద్ది? నావుడును దన్వికి సాళ్వతనూజు( డిట్లనున్‌. 258 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1231 


ప్రతిపదార్థం: తమమును= చీకటియును; పెల్టుగాన్‌= అధికంగా; పరశాౌన్‌= వ్యాపించింది; నిజ+ఆ(శ్రమభూమియున్‌= మన 
ఆ(శ్రమసీమకూడ; దవ్వు= దూరం; మదిన్‌= చిత్తంలో; (శ్రమమును= అలసటయును; ఇప్పుడు; పాయదు= పోవదు; అను= 
అనునట్టి; చందము+అ+ఐనన్‌= రీతిగా అయితే; చనంగన్‌+ఏల?= పోవటం దేనికి?; సుగుణ+ఆకర!= మంచిగుణాలకు 
నెలవు అయినవాడా, ఓ సత్యవంతుడా!; ఇంపు+అమరంగన్‌= ప్రీతి ఎసగగా; ఇంతప్రొద్దు= ఈ రాత్రిసమయం; ఇచ్చటన్‌= 
ఈస్థలంలో; నిల్చి= ఉండి; రేపు= (ప్రొద్దున; పోదము+ఎ= వెడలుదమా; తెజంగు+ఎద్ది?= మార్గం ఏది?; నావుడును= అని 
వచించగా; తన్వికిన్‌= పొలతికి, సావిత్రికి సాళ్వతనూజుండు= సాళ్ళరాజు కుమారుడు - సత్యవంతుడు; ఇట్టు+అనున్‌= 
ఈవిధంగా అంటున్నాడు. 


తాత్సర్యం: “'మంచిగుణాలకు నెలవు అయినవాడా, ఓ సత్యవంతుడా! అంధకారం దట్టంగా వ్యాపించింది; మనఆ(శ్రమం 
ఇక్కడికి మిక్కిలి దూరం. మనసులోని అలసటకూడా తీరలేదు అని అనిపిస్తే, ఇక తొందరపడి పోవటం ఎందుకు? 
ఈరా(త్రిప్రొద్దు వేడుకగా ఇక్కడనే గడపి తెల్లవారినపిదప బయలుదేరి వెళ్ళవచ్చును కదా. మీ ఆలోచన ఏమిటి?” 
అని సావిత్రి పలికింది. సావిత్రితో సత్యవంతుడు ఇట్లా బదులు పలికాడు. 


క. “మానె శిరోవేదన, నా । మేనికి దగ లావు వచ్చె, మెల్లన జరుగం 
గా నేర్తుం దల్లిదంద్రుల( । గానక యే నెట్లు నిలుతు( గాననభూమిన్‌? 259 


ప్రతిపదార్థం: శిరోవేదన= శిరస్‌+వేదన= తలనొప్పి; మానెన్‌= పోయింది; నామేనికిన్‌= నాశరీరానికి; తగన్‌= ఒప్పిదంగా; 
లావువచ్చెన్‌= బలం చేకూరింది; మెల్లన= మెల్లమెల్లగా; జరుగంగాన్‌ నేర్తున్‌= కదలి నడయాడగలను; తల్లిదం(డ్రులన్‌= 
జననీజనకులను; కానక= చూడకుండ; కాననభూమిన్‌= అరణ్యసీమలో; ఏన్‌= నేను; ఎట్టు= ఏరీతిగా; నిలుతున్‌?= 
నిలువగలను? 


తాత్సర్యం: నాతలనొప్పి పూర్తిగా తగ్గింది. నాశరీరానికి ఒప్పిదంగా బలం చేకూరింది. మెల్లమెల్లగా కదలి నడవగలను. 
నాతలిదం|డ్రులను చూడకుండగా ఈ అరణ్యసీమలో నేను నిలువజాలను సుమీ. 


క. ఇంతకు మున్నెన్నండు నే । నింత తడవు వారి బాసి యెందు6 దడయ; నేం 
డింతవడి మసలుటకు వా । రెంత వడిరొ! యేమి యైరొ! యెట్లున్నారో! 260 


ప్రతిపదార్థం: ఇంతకున్‌+ మున్ను= ఇంతకుపూర్వం; ఎన్నండున్‌= ఎప్పుడును; ఏన్‌= నేను; ఇంతతడవు= ఇంతసేపు; వారిన్‌= 
వారిని (జననీజనకులను); పాసి= విడిచి; ఎందున్‌= ఎచటను; తడయను= ఆలసించలేదు; నేండు= ఈనాడు; ఇంతవడి= 
ఇంతసేపు; మసలుటకున్‌= తిరుగాడటానికి, ఆలసించినందుకు; వారు= జననీజనకులు; ఎంత+పడిరొ= ఎంతటి ఆవేదన 
అనుభవించారో; ఏమి+ఐరొ= ఏమైనారో; ఎట్టు= ఏ రీతిగా; ఉన్నారో= ఉన్నవారో కదా. 


తాత్సర్యం: ఇంతకుపూర్వం నేను ఎప్పుడూ ఇంతసేపు జననీజనకుల నెడబాసి ఆలసించి ఉండలేదు. నేడు ఈ 
విధంగా నేను ఇటునటు తిరిగి ఆలసించటంవలన నా తలిదండ్రులు ఎంతటి ఆవేదన అనుభవిస్తున్నారో! ఏమైనారో! 
మరి ఏవిధంగా ఉన్నారో! 


ఆ. సంధ్యప్రొద్దు నన్ను జనని యెన్న(డు నిల్లు । వెడలనీదు; నేండు విపినభూమి 
మధ్యరాత్రివేళ మసలుట కాయము । యెట్టిపాటు పడెనొ, యే నెజుంగ. 261 


1543 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సంధ్యప్రొద్దు= సంజవేళలో; నన్నున్‌= నన్ను; జనని= (నా)తల్లి; ఎన్నండున్‌= ఎప్పుడును; ఇల్టు= గృహం; 
వెడలనీదు= వీడనివ్వదు; నేడు= ఈరోజున; విపినభూమిమధ్యన్‌= అరణ్యసీమనడుమ; రాతత్రివేళన్‌= రాత్రిసమయంలో; 


మసలుటకున్‌= ఆలసించటానికి; ఆయమ= ఆమె (నాజనని); ఎట్టి పాటుపడెనొ= ఎట్టి ఆవేదన పొందెనో; ఏను= నేను; 
ఎటబుంగన్‌= తెలియజాలనుకదా. 


తాత్సర్యం: సాయంకాలంలో మా అమ్మ నన్ను ఇల్లు వదలి ఎచ్చటికీ పోనివ్వదు. ఈరోజున ఈ అడవిలో ఈ 
నిశాసమయంలో నేను ఇట్లా ఆలస్యంచేయటంవలన ఆమె ఎంతటి ఆవేదనకు లోనయిందో, నేను ఎజుగజాలనుగదా! 


సీ, కౌంగిట నను జిక్కం గదియించి శిరము మూ । ర్కొంచును బాష్పముల్‌ గురియుచుండ 
బట్టి “'మాయొడలులC బ్రాణంబులును నెల్ల । యర్ధముల్‌ నీవ; మాయన్న! నీవు 
దెప్పగా సంసారతీరంబు సేరెద । మని తలంచెదము సు మ్మన్న! యన్న! 
కన్నులు లేని మాకన్నులుC గాళులు । నీవ కదన్న! మా నిఖిలవంశ 


ఆ. మును సముద్దరించు మోపు నీ యదియ క । దన్న!' యనుచు నిట్టు లగ్గలంపు 
బ్రేమ ననుదినంబు. బ్రేముడింతురు వృద్దు । లక్కటకట! యేమి యైరొ నే(డు? 262 


ప్రతిపదార్థం: కౌంగిటన్‌= ఆలింగనంలో; ననున్‌= నన్ను; చిక్కన్‌= గట్టిగా; కదియించి= కూర్చిపట్టి; శిరము= తల; 
మూర్కొంచును= ఆఘ్రాణిస్తూ; బాష్పముల్‌= కన్నీరు; కురియుచున్‌+ఉండన్‌= కారుతుండగా; పట్టి= అదిమి; మా+ఒడలులన్‌= 
మాశరీరంలో; (ప్రాణంబులునున్‌= అసువులూ, ఎల్ల+అర్థముల్‌= సకల సంపదలూ, నీవు+అ= నీవే; మా+అన్న= మా నాయనా; 
నీవు= ఈవు; తెప్పగాన్‌= పడవగా; సంసారతీరంబు= సంసారపు సముద్రపుయొక్క గట్టు; చేరెదము= పొందుతాం; అని 
తలంచెదము, సుమ్ము+అన్న= అని భావిస్తాం నాయనా! అన్న= మాతండ్రీ; కన్నులు లేని= నేత్రాలులేని; మా కన్నులున్‌= 
మా నేత్రాలు; కాళులున్‌= కాళ్లు; నీవు+అ= నీవే; కద+అన్న= కదా నాయనా; మా, నిఖిలవంశమును= మా సమస్తకులాన్ని; 
సముద్దరించు= కాపాడే; మోపు= భారం; నీ+అది+అ, కద+అన్న= నీదే కదా నాయనా; అనుచున్‌= అని చెప్పుతూ; ఇట్టులు= 
ఈ రీతిగా; అగ్గలము+(పేమన్‌= (అగ్గలంపు(బ్రేమన్‌) అధికమైన అనురాగంతో; అనుదినంబున్‌= (ప్రతిరోజూ; (ప్రేముడింతురు= 
వాత్సల్యం చూపుతారు; వృద్దులు= ముసలివాం(డ్రు, జననీజనకులు; అక్కట+అకట= (అక్కటకట) అయ్యోపాపం; నేండు= 
ఈ దినం; ఏమి+ఐరొ= ఏమైనారో కదా. 


తాత్పర్యం: నన్ను కౌగిటిలో గదియించుకొని నాతల ఆఘ్రాణిస్తూ కన్నీరు కారుస్తూ నన్ను పట్టుకొని, నాయనా! 
మా శరీరాలలోని పంచప్రాణాలు నీవే సుమా; మా సిరిసంపదలు అన్నియు నీవే కదా నాయనా; నీవు తెప్పగా మేము 
ఈ సంసారసము(ద్రం దాటి తీరాన్ని చేరుకొనగలమని భావిస్తున్నాం కదరా, కుమారా! కన్నులు లేని మా కన్నులు, 
కాళ్ళు నీవే కదా! మావంశాన్నంతా ఉద్దరించేవాడవు నీవే నని నీమీద ఆశలు పెట్టుకొనిఉన్నాంరా నాయనా!” అని 
పరిపరివిధాల నామీద అనురాగం వర్షించే ముసలివారు నా తలిదండ్రులు. ప్రతిదినం నాకై పరితపించేవారు - నేడు 
నేను ఇంతసేపు ఆలస్యం చేయటంవలన అక్కటకటా! నాకొరకు ఎంతటిఆవేదన అనుభవించారో కదా! 


విశేషం: (1) “అన్న” - తెలుగుబాసలో అనురాగతరంగిత మైన తియ్యనిపదం. (2) వాత్సల్యాన్ని ఆలంకారికులు నవరసాలలో 
చేర్చకపోయినా, హృదయాళువు లైన కొందరు వాత్సల్యాన్ని రసంగా పరిగణించి ఆప్తవియోగం స్థాయిభావంగా పేర్కొన్నారు. 
తలిదండ్రులయెడ పుత్రుడికి గల ఆ(ర్టభావం, కన్నులు లేక రాజ్యం కోలుపోయి ఏకైకసుతుడే తమజీవితసర్వస్వ మని భావించే 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1233 


తలిదండ్రులవాత్సల్యం -ఈ పద్యంలో హృదయంగమంగా కూర్చబడటం- రసజ్ఞుల తల లూపించక పోదు. జగన్మిథ్య అని 
వాదించేవారుకాని, కామ(క్రోధలోభమోహమదమాత్సర్య భూయిష్టమని ప్రపంచాన్ని నిరసించేవారుకాని జననీజనకుల వాత్సల్యంలో 
సత్యలేశం లేదని చెప్పనేరరుగదా. ఈ పద్యంలో ఎజ్జన “వాత్సల్యమును రసస్థాయికి పెంచినట్టు భావించవచ్చును.” 
ఆ. అడవి కే(గుదెంచి యడరంగ ఫలమూల । తతులు గొనుచు నేను దడయ కపుడ 

పోవంగాన నైతి; దైవోపహతి నింత । చిక్కువడితి; నేమి సేయువాండ! 263 


ప్రతిపదార్థం: అడవికిన్‌= అరణ్యానికి; ఏంగుదెంచి= వచ్చి; అడరంగన్‌= త్వరపడుతూ; ఫల, మూల, తతులు= పండ్లు, 
కందగడ్డలు మున్నగునవి; కొనుచున్‌= పరి[గ్రహిస్తూ; ఏను= నేను; తడయక+అపుడు+అ= ఆలసింపక అప్పుడే; పోవన్‌+కానను+ 
ఐతిన్‌= పోలేకపోయాను; దైవ+ఉపహతిన్‌= విధిచేత దెబ్బతినటంచేత; ఇంత= ఇంతగా; చిక్కు+పడితిన్‌= ఇరుకులో పడ్డాను; 
ఏమి+చేయువా(డన్‌= ఏమి చేయగలను. 


తాత్సర్యం: అయ్యా! అరణ్యానికి వచ్చి పండ్లు కందమూలాలు మున్నగునవి సం[గ్రహించుకొని ఆలసించక 
శీఘ్రంగా నేను మరలిపోయి ఆశ్రమం చేరిఉంటే ఎంత బాగుండేది! విధివిపరిపాకంచేత నేను ఇచ్చట 
చిక్కువడిపోయాను. కదా! ఇంకేమి చేయగలను? 


క. నా యున్నచో టెటుంగక । యా యాశ్రమవాసులైన యందటి నతిదుః 
ఖాయత్తుం డగుచు నడుగును | మాయయ్య దలంకి మాటిమాటికి నింకన్‌. 264 


ప్రతిపదార్థం: మా+అయ్య= మా తండ్రి; నా+ఉన్నచోటు= నేను ఉన్నస్టలం; ఎజుంగక= తెలియక; తలంకి= కలతచెంది; 
ఆ+ఆశ్రమవాసులు+ఐన= ఆ ఆశ్రమంలో నివసిస్తున్న; అందణన్‌= అంతమందిని; అతిదుఃఖ+ఆయత్తు(డు+అగుచున్‌= 
మిక్కుటమైన ఆవేదనతో కూడినవాడై; మాటిమాటికిన్‌= మరల మరల పలుమారులు; ఇంకన్‌= మరీమరీ; అడుగును= 
ప్రశ్నిస్తాడు. 


తాత్సర్యం: నేను ఎచ్చట ఉన్నది మాతండ్రిగారికి తెలియదుకదా. ఆయన ఆశ్రమంలో ఉన్నవారందరిని పలుమారులు 
మిక్కుటమయ్యే ఆవేదనతో నాయోగక్షేమాలనుగూర్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. పాపం ఆ ఆశ్రమవాసులు మాత్రం 
ఏమని బదులు పలుకగలరు? వారికి నా ఉనికిపట్టులు తెలియవుకదా! ఇక మాతండ్రిగారి దుఃఖం తీరేది ఎట్లా? 


క. నావార్త వినక యింతకు । నావృద్దులు భిన్నహృదయులై ప్రాణంబుల్‌ 
పోవిడుతురు గా కచటికి.।; బోవం బనిగలదె యేను బుచ్చెద నసువుల్‌. 265 


ప్రతిపదార్థం: నావార్త= నన్నుగూర్చిన సమాచారం; వినక= ఆలకించక; ఇంతకున్‌= ఇప్పటికే; ఆ వృద్దులు= ఆ ముసలివారు 
- నా జననీజనకులు; భిన్నహృదయులు+ఐ= పగిలినగుండెలు కలవారై; ప్రాణంబుల్‌, పోవిడుతురు+కాక= ప్రాణాలు విడిచి 
ఉండవచ్చును; అచటికిన్‌= ఆ చోటికి; పోవన్‌ పని కలదు+ఎ= కార్యం ఉన్నదా, ప్రయోజనం కలదా; ఏను= నేను; అసువుల్‌= 
ప్రాణాలను; పుచ్చెదన్‌= విడిచిపెట్టుతాను. 


తాత్సర్యం: నా ఉనికిపట్టులగూర్చిన సమాచారం తెలియక, ముసలివారైన నా జననీజనకులు ఈపాటికే 
తమ॥(ప్రాణాలను విడిచిఉంటారు. ఇక నేను ఆశ్రమానికి పోయినా ప్రయోజన మేముంటుంది? నేను నాప్రాణాలను 
వదలిపెడతాను. 


4530 శ్రీమదాంధ్ర మహాభారతము 


సత్యవంతు(డు సావిత్రితోడ మరలి తనయాశ్రమంబునకు వచ్చుట (సం. 3-281-97) 


వ. అని బహుప్రకారంబులం బలవించి కన్నీరు నించిన, నక్కాంత దుఃఖాక్రాంత యగుచు నతని నాశ్వాసించి, 
నవమృణాళమృదులంబులగు భుజంబులం గౌంగిలించియెగయ నెత్తిన, మెత్తన లేచి యతండు 
ధూళిధూసరితం బైన శరీరంబు దుడిచికొని గమనంబున కుత్సహించిన. 266 


ప్రతిపదార్థం: అని= అని తలపోసి; బహుప్రకారంబులన్‌= పలువిధాల; పలవించి= దుఃఖించి; కన్నీరు, నించినన్‌= కన్నీరు 
కార్చగా; ఆ+కాంత= సావిత్రి; దుఃఖ+ఆక్రాంత+అగుచున్‌= విషాదంచేత అలముకొనబడినది జౌతూ; అతనిన్‌= ఆ 
సత్యవంతుడిని; ఆశ్వాసించి= ఓదార్చి; నవ, మృణాళ, మృదులంబులు+అగు= లేత తామరతూండ్లవలె మెత్తవైన; భుజంబులన్‌= 
బాహువులచేత; కౌంగిలించి= ఆశ్షేషించి; ఎగయన్‌+ఎత్తినన్‌= లేవనెత్తిగా; మెత్తన లేచి= మెల్లగా నిలబడి; అతండు= సత్యవంతుడు; 
ధూళి, ధూసరితంబు+ఐన= దుమ్ముచేత ఆవరించబడిన; శరీరంబు= దేహాన్ని; తుడిచికొని= దుమ్ముపోయేటట్టు ఒత్తి 
విదుల్చుకొని; గమనంబునకున్‌= పయనానికి; ఉత్సహించినన్‌= పూనగా. 


తాత్సర్యం: అని యోచించి, పలువిధాల దుఃఖించి కంటినీరు కార్చగా సావిత్రి విషాదంచేత అలముకొనబడిందై 
సత్యవంతుడిని అనునయించి, లేతతామరతూండ్లవలె మిక్కిలి సుకుమారాలైన బాహువులతో అతడిని ఆలింగనం 
చేసికొని లేవనెత్తింది. సత్యవంతుడు మెలమెల్లగా లేచి తనశరీరంమీద నున్న దుమ్ము దులుపుకొని ఆశ్రమానికి 
పోవటానికి ఉత్సహించాడు. 


క. ఫలభారము దుర్దర మని । వెలంది యచట నొక్కవృక్షవిటపంబున ని 
మ్ముల గరడియ దగిలిచి యు । జ్వల పరశువు గొనుచు మృదులసంభ్రమలీలన్‌. 267 


ప్రతిపదార్థం: ఫలభారము= పండ్డయొక్కబరువు; దుర్భరము+అని= మోయటానికి అలవికాదు అని తలపోసి; వెలంది= వనిత 
సావిత్రి; అచటన్‌= అచటనున్న; ఒక్క= ఒక; వృక్షవిటపంబునన్‌= చెట్టుకొమ్మయందు; ఇమ్ములన్‌= ఉపాయంతో; గరడియ= 
బుట్ట; తగిలిచి= వ్రేలాడగట్టి; ఉత్‌+జ్వల, పరశువున్‌= ప్రకాశించే (మిలమిలలాడే) గండ్ర గొడ్డలిని; కొనుచున్‌= పరిగ్రహిస్తూ; 
మృదులసం(భ్రమలీలన్‌= మెత్తనైన తత్తరపాటుతో. 


తాత్సర్యం: పండ్లబుట్టబరువు మోయటం కష్టమని భావించి సావిత్రి ఉపాయంచొప్పున ఆ పండ్లబుట్టను అరణ్యంలోని 
ఒక చెట్టుకొమ్మకు (్రేలాడదీసింది. మిలమిలలాడే గండ్రగొడ్డలిని తనవెంట తీసికొని మెత్తని తొట్రుపాటుతో. 


విశేషం: (1) సావిత్రి వహించవలసిన భారాలు రెండు. ఒకటి అలసిఉన్న జననీజనకులకై ఆవేదన చెందిఉన్న సత్యవంతుడిని 
ఆశ్రమం చేర్చటం. రెండు - సత్యవంతుడు కోసిన పండ్లు. ఉపాయంగా ఆమె పండ్లగంపభారాన్ని తప్పించుకోగలిగింది. ఆ 
పండ్లబుట్టను ఒక చెట్టుకొమ్మకు తగిలించింది. అనగా దినమెల్ల (శ్రమించి సత్యవంతుడు సంపాదించిన ఆ పండ్లను విడిచి 
పెట్టవలసివచ్చింది. అది మానవజీవితంలోని విచిత్రవిరోధాభాసం. (2) గండ్రగొడ్డలి బరువు తక్కువ. అంతేగాక మార్గమధ్యంలో 
దాని అవసరం కలుగవచ్చును. అందుచేత దానిని వెంట తీసికొని వెళ్ళింది. 


వ. _ జీవితేశ్వరువామబాహువు నిజవామభుజంబుపయి నిడికొని దక్షిణహస్తంబున నతని గ్రుచ్చి కౌంగిలించి 
మందగమనంబున నాశ్రమదేశంబునకు మగిడె; నంత నక్కడ. 268 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1235 


ప్రతిపదార్థం: జీవిత+ఈశ్వరువామబాహువు= భర్త అయిన సత్యవంతుడియొక్క ఎడమచేయి; నిజ, వామభుజంబు= 
తనదైన ఎడమచేయి; పయిన్‌+ఇడికొని= పైనపెట్టుకొని; దక్షిణహస్తంబునన్‌= కుడిచేతితో; అతనిన్‌= సత్యవంతుడిని; (గ్రుచ్చి+ 
కౌంగిలించి= గాటంగా పట్టి ఆలింగనం చేసికొని; మంద, గమనంబునన్‌= మెల్లని నడకతో; ఆశమదేశంబునకున్‌= విడిదితోటకు; 
మగిడెన్‌= మరలివెళ్ళింది; అంతన్‌= అటు తర్వాత; అక్కడన్‌= ఆస్థలంలో అనగా ఆ ఆ(శ్రమంలో. 


తాత్సర్యం: (సావిత్రి) తనభర్తఅయిన సత్యవంతుడి ఎడమచేయి తన ఎడమబుజంపై ఉంచుకొని; కుడిచేతితో 
అతడిని ఆలింగనం చేసికొని మెలమెల్లగా నడుస్తూ ఆశ్రమం ఉన్నచోటికి వెడలసాగింది. అక్కడ 
ఉ. కన్నులు వచ్చి యెల్లెడలు( గన్ల్గొని వృద్దనరేంద్రు( డాత్మకుం 

గన్నులు బోలె నైన తన గాదిలిపుత్తుడు గాననంబులో 

నెన్న(డు లేని యింత తడ వేటికి జిక్కెనొ యంచు నార్తితో. 

గన్నులు లేనియ ట్లత(డు గానక యేడ్డె సతీసమేతు డై. 269 


ప్రతిపదార్థం: కన్నులు వచ్చి= కన్నులు వచ్చి (ఇంతవరకు ద్యుమత్సేనుడు (గ్రుడ్డివాడు. అతడికి ఆకస్మికంగా దృష్టి వచ్చింది. 
సావిత్రికి యముడు అనుగ్రహించిన వరం చొప్పున); ఎల్ల+ఎడలున్‌= అన్నిచోటులును; కన్లాని= చూచి; వృద్ద, నర+ 
ఇంద్రుండు= ముసలిరాజు- ద్యుమత్సేనుడు; ఆత్మకున్‌= తన అంతరాత్మకు; కన్నులున్‌+పోలెన్‌+ఐన= నేత్రాలు వలెనే 
ఉన్నటువంటి; తన, గాదిలి, ప్యుత్తుండు= తన అనుగుకొడుకు సత్యవంతుడు; కాననంబులోన్‌= అరణ్యంలో; ఎన్నండున్‌లేని= 
ఎప్పుడును జరుగని; ఇంత, తడవు= ఇంతసేపు; ఏటికిన్‌= ఎందుకు; చిక్కెనొ= ఆలసించెనో; అంచున్‌= అని తలపోస్తూ; 
ఆర్తితోన్‌= దైన్యంతో; కన్నులులేని+అట్టు= నేత్రాలు లేని మాదిరిగా; అతండు= ద్యుమత్సేనుడు; కానక= కనుపించక (ఇపుడు 
ఆతనికి ప్రపంచమంతా కనిపిస్తున్నా - కొడుకు కన్సించకపోవటంచేత కన్పించనట్టుగనే ఎంచి); సతీసమేతు(డు+ఐ= భార్యతో 
కూడినవాడై; ఏడ్చెన్‌= విలపించాడు. 


తాత్పర్యం: ద్యుమత్సేనుడికి ఆకస్మికంగా (గ్రుడ్డితనం పోయి దృష్టి వచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కాని 
ఇంతవరకు తనఆత్మకు కన్నులవలె ఉన్నటువంటి కొడుకు సత్యవంతుడు కన్పించలేదు. ఆ వృద్దభూపతి నల్గడలు 
పరికించి చూచాడు. కన్నులు వచ్చిన సంతోషపారవశ్యంతోపాటు ఆ క్షణంలోనే ఎప్పుడో అరణ్యంలోకి వెళ్ళిన కొడుకు 
ఇంతవరకు రాలేదు. ఆత డేమయ్యాడో అనే విషాదం అతడిని ఆవరించింది. కన్నులు వచ్చికూడ ద్యుమత్సేనుడు 
కన్నులు లేనివాడివలె భార్యతో కలిసి విలపించాడు. 


నిశేషం: ఇచ్చట కథ ఒకవింతమలుపు తిరిగింది. ఆకస్మికంగా ఆశ్చర్యకరంగా (గ్రుడ్డిరాజు ద్యుమత్సేనుడికి దృష్టి వచ్చింది. 
ఆతడు నల్గ్లడలు కలయజూచాడు. (క్రాంగ్రొత్తప్రపంచం అత్యద్భుతంగా అతడికి గోచరించింది. కాని ఆతడు మొట్టమొదట 
చూడగోరేది ఆతని తనయుడైన సత్యవంతుడినేకదా. ఏడి ఆ సత్యవంతుడు? ఏమైనాడు? అడవికి పోయి చాలసేపు 
అయిందే?! వృద్దభూపతికి కన్నులు వచ్చిన ఆనందంకంటె కొడుకు కన్సించకపోవటంచేత కన్నులు లేకపోవటమే మేలు 
అనిపించినది. అది మానవజీవితంలో నాటకీయమైన విచిత్రవిరోధాభాసం. మనిషిిబ్రదుకు వెలుగునీడల వింతమెలిక. అప్పుడు 
ఆ తండ్రి మానసికపరిస్థితి సహృదయహృదయైక వేద్యం. అల మతి విస్తరేణ. 

తరలము 

కొడుకు నిందును నందు రోయుచు. గోరి ప్రేమభరంబునం 


గొడుకుసద్దుణకోటి యెల్లను గోటిభంగుల నోలి ను 


సా శ్రీమదాంధ్ర మహాభారతము 


గ్గడన సేయుచు సత్యవంతునిం గానరే మునులార! యే 
యడవిలోపల నంచు హాసుత! యంచు ధెర్యము డించుచున్‌. 270 


ప్రతిపదార్థం: కొడుకున్‌= పుత్రుడిని (సత్యవంతుడిని); ఇందున్‌+అందున్‌= ఇచటను అచటను- అన్నిచోటులలో; రోయుచున్‌= 
వెదకుతూ; కోరి= ప్రీతితో పూని; ప్రమభరంబునన్‌= వాత్సల్యాతిశయంచేత; కొడుకు, సత్‌+గుణ, కోటి+ఎల్లను= పుత్రుడియొక్క 
మంచి గుణగణాలనన్నింటిని; కోటిభంగులన్‌= పెక్కురీతుల; ఓలిన్‌= వరుసగా; ఉగ్గడన+చేయుచున్‌= గట్టిగా వల్లిస్తూ; 
మునులార!= బుషులార!; ఏ+అడవిలోపలన్‌= ఏ అరణ్యంలోనైనా; సత్యవంతునిన్‌= సత్యవంతుడిని; కానరే= చూడలేదా; 
అంచున్‌= అని అడుగుతూ; హా, సుత!= అయ్యో కొడుకా!; అంచున్‌= అంటూ; ధైర్యము= చిత్తస్టైర్యం; డించుచున్‌= 
కోలుపోతూ. 


తాత్సర్యం: ద్యుమత్సేనుడు తనకొడుకు సత్యవంతుడిని అన్వేషించసాగాడు. అతడు వాత్సల్యాతిశయంచొప్తున 
తనకొడుకు గుణగణాలనన్నిటిని వరుసగా వల్లెవేస్తూ పెక్కుభంగుల అరుస్తూ అరణ్యంలో తిరుగుతూ 'ఓ బుషులార! 
మీరు ఎక్కడనైనా సత్యవంతుడిని చూచారా? అని అడుగుతూ “అయ్యో! కొడుకా! ఎక్కడ ఉంటివిరా' అని ధైర్యం 
కోలుపోయి విలపిస్తూ (ఉన్నాడు). 


విశేషం: వృత్త లక్షణానికి చూడు: అరణ్య : 4.402 విశేషాంశం. 


వ. ఉన్నంత దదాశ్రమవాసులైన మునులందటు నతనిం బొదివికొని తదీయనయనలాభంబునకు విస్మయం 
బందుచు నుచితవాక్యంబుల నతని నాశ్వాసించుచుండిరి; తదనంతరంబ యొక్క ముహూర్తంబునకు 
సావిత్రీసహితుందై చిత్రాశ్వుండు సనుదెంచిన నావృద్దదంపతు లత్యంతహర్షంబున నతనిం గౌంగిలించుకొని 
మూర్చాఘ్రాణంబు సేసిరి; మునులు గరంబు సంతసిల్లి; రప్పు డారాజర్షి ముఖ్యుండు పుత్తునిం జూచి 

ళో a ఆలా 
'యయ్యా! యి ట్లేల వనంబున మసలి? తని యడిగిన నతండు దాను జని పండ్లు గోయుటయును 
గాష్టదళనంబు సేయునెడం దల యేరు గదిరి నిలువనోపక విశ్రమించుటయు( దన్నొక పురుషుండు గలలోన 
నిగ్రహించుటయుం జెప్పునెడ సావిత్రి మామ కిట్లనియె. 271 


ప్రతిపదార్థం: (ఆ రీతిగా ద్యుమత్సేనుడు); ఉన్నంతన్‌= ఉండగా, విలపిస్తుండగా; తద్‌+ఆ(శమవాసులు+ఐన= ఆ ఆశ్రమంలో 
నివసించేవారు అయిన; మునులు+అందజున్‌= బుషులు ఎల్లరు; అతనిన్‌= ద్యుమత్సేనుడిని; పొదివికొని= చుట్టూచేరి; 
తదీయ, నయన, లాభంబునకున్‌= ఆతనికి కన్నులు లభించినందుకు; విస్మయంబు+అందుచున్‌= అచ్చెరువు చెందుతూ; 
ఉచితవాక్యంబులన్‌= తగినమాటలతో; అతనిన్‌= ద్యుమత్సేనుడిని; ఆశ్యాసించుచున్‌+ఉండిరి= అనునయిస్తూ ఉన్నారు; 
తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; ఒక్క, ముహూర్తంబునకున్‌= రెండుగడియల కాలానికి; సావిత్రీసహితుండు+ఐ= 
సావిత్రితో కూడినవాడై; చిత్రాశ్వుండు= సత్యవంతుడు; చనుదెంచినన్‌= అరుగుదెంచగా; ఆవృద్దదంపతులు= ఆ ముసలి 
భార్యాభర్తలు; ద్యుమత్సేనుడు మరియు అతని భార్యయును; అత్యంతహర్షంబునన్‌= మిక్కిలి ఆనందంతో; అతనిన్‌= 
అతడిని, సత్యవంతుడిని; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; మూర్హ+ఆ(ఘ్రాణంబు+చేసిరి= తలను వాసన చూచారు 
(మూర్కొన్నారు); మునులు= బుషులు; కరంబు= మిక్కిలి; సంతసిల్లిరి= సంతోషించారు; అప్పుడు= ఆసమయంలో; 
ఆరాజ+బుషి+ముఖ్యుడు= రాజర్షులలో శ్రేష్టుడు, ద్యుమత్సేనుడు; పు(త్రునిన్‌+చూచి= కొడుకును కాంచి; అయ్యా!= 
నాయనా!; ఇట్టు+ఏల= ఈరీతిగా ఎందుకు; వనంబునన్‌= అరణ్యంలో; మసలితి(వి)= ఆలస్యంచేశావు; అని అడిగినన్‌= అని 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1237 


ప్రశ్నించగా; అతండు= సత్యవంతుడు; తాను= తాను; చని= వెడలి; పండ్లు= ఫలాలు; కోయుటయును= తెంచటమున్నూ; 
(పిదప) కాష్టదళనంబు+చేయు+ఎడన్‌= కట్టెలు నరకేటప్పుడు; తల+ఏరు= తలనొప్పి; కదిరి= అలముకొని; నిలువన్‌+ఓపక= 
నిలువజాలక; విిశమించుటయున్‌= విశ్రాంతి తీసికొనటమున్నూ; తన్నున్‌= తనను; ఒక= ఒక; పురుషుండు= మగవాడు 
(విశిష్టవ్యక్తి; కలలోనన్‌= స్వప్నంలో; నిగ్రహించుటయున్‌= కైవసం చేసికొనటమున్నూ; చెప్పు+ఎడన్‌= చేప్పేటప్పుడు; సావిత్రి; 
మామకున్‌= భర్తతండ్రికి, ద్యుమత్సేనుడికి; ఇట్టు+అనియె= ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: ద్యుమత్సేనుడు పుత్రుడిని కానక విషాదవిహ్వలుడై ఉన్నాడు. ఆ ఆశ్రమవాసులు అయిన బుషులు 
ఒకవంక అంధరాజుకు దృష్టి ఆకస్మికంగా వచ్చినందుకు ఆశ్చర్యపడ్డారు. మరొక వంక పుత్రుడిఉనికిపట్టులు 
తెలియజాలక దుఃఖిస్తున్న అతడిని అనునయించసాగారు. ఇంతలో రెండుగడియలు గడువగానే సావి(త్రీసహితుడై 
సత్యవంతుడు ఆశ్రమాన్ని చేరాడు. ఆ ముసలిదంపతులు (ద్యుమత్సేనుడును అతనిభార్యయు) పుత్రుడిని ఆలింగనం 
చేసికొని తల నిమిరి వాసన చూచి వాత్సల్యం వర్షించారు. మునులు మిక్కిలి సంతోషించారు. అప్పుడు ఆ రాజర్షి 
ద్యుమత్సేనుడు - 'నాయనా! అరణ్యంలో నీ వెందుకు ఇంతఆలస్యం చేశావు?” అని ప్రశ్నించాడు. సత్యవంతుడు 
తాను పండ్లను కోయటం, తదుపరి కట్టెలు కొట్టేటప్పుడు తలనొప్పి అలముకొనటంచేత తాను సొలసి విశ్రమించటం, 
తనకు స్వప్నంలో ఒక విశిష్టవ్యక్తి కన్పించి నిగ్రహించటం తెలుపుతుండగా, సావిత్రి అందుకొని ద్యుమత్సేనుడితో 
ఇట్లా వచించింది. 


విశేషం: (1) ముహూర్తం: రెండుగడియల కాలం. నేటి పరిభాషలో చెప్పవలెనంటే (80) ఎనుబదినిముసాల కాలం. 


సీ. “ఈ రాజసుతునకు నిద్దినంబున మర । ణం బని మును చెప్పె నారదుండు; 
మునినాథువచనం బమోఘంబు గావున । నేమట కేను నే. డితనితోడ 
నడవికి నేంగితి; నచట నీతండు సుప్తుం। డైయున్నయెడ వచ్చె నంతకుండు; 
వచ్చి యివ్విభుని జీవము. గొనిపోవంగ । వెనుకన చని యేను వివిధభంగి 


ఆ. సత్యధర్మఫణితి సంస్తుతించుటయు. గృ । పార్ధచిత్తు. డగుచు నజ్జముండు 
నాకు నెమ్మి నొసంగి నాలుగువరములం । దొకట నిత(డు జీవయుక్తు. డయ్యె, 272 


ప్రతిపదార్థం: ఈ రాజసుతునకున్‌= ఈ రాజపుత్రుడికి - సత్యవంతుడికి; ఈ+దినంబునన్‌= ఈ రోజున; మరణంబు+అని= 
మృత్యువు కలుగుతుందని; నారదుండు= నారదుడు; మును= పూర్వం; చెప్పెన్‌= వచించాడు; మునినాథు, వచనంబు= 
బుషులలో ్రేష్టుడైననారదుడియొక్కమాట; అమోఘంబు= బీరువోవనట్టిది; కావునన్‌= కాబట్టి; ఏను= నేను; ఏమజక= 
ప్రమత్తత వహించక; నేంయ= ఈరోజున; ఇతనితోడన్‌= సత్యవంతుడితో; అడవికిన్‌= అరణ్యానికి; ఏంగితిన్‌= వెళ్ళాను; 
అచటన్‌= అరణ్యంలో; ఈత(డు= సత్యవంతుడు; సుప్పుండు+ఐ= నిదురించినవాడ్డై; ఉన్న+ఎడన్‌= ఉన్నతరుణంలో; 
అంతకుండు= యముడు; వచ్చెన్‌= వచ్చాడు; వచ్చి= అరుదెంచి; ఈ+విభుని= ఈ విభుడియొక్క (అనగా) సత్యవంతుడియొక్క; 
బీవమున్‌= (ప్రాణాన్ని; కొనిపోవంగన్‌= తీసికొని పోతూ ఉండగా; వెనుకన్‌+అ= వెనుకనే; చని= వెల్లి; ఏను= నేను; వివిధభంగిన్‌= 
పెక్కురీతుల; సత్య, ధర్మ, ఫణితిన్‌= సత్యం, ధర్మం, అమరిఉండే తీరులో; సంస్తుతించుటయున్‌= పొగడటమున్నూ; కృపా+ 
ఆష్ట, చిత్తుండు+అగుచున్‌= దయచేత తడిసిన మనస్సు కలవాడు బౌతూ; ఆ+జముండు= ఆ యముడు; నాకున్‌= నాకు; 
నెమ్మిన్‌= (ప్రీతితో; నాలుగువరములు= నాల్లువరాలు; ఒసలాన్‌= ఇచ్చాడు; అందున్‌=వానిలో; ఒకటన్‌= ఒక వరంచేత; 
ఇతండు= సత్యవంతుడు; జీవయుక్తుడు= ప్రాణంతో కూడినవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


1554 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ రాకుమారుడైన సత్యవంతుడికి నేడు మరణకాల మని మున్ను నారదమహర్షి నుడివిఉన్నాడు. ఆ 
మహర్షివచనం అమోఘం కాబట్టి నేను ఈనాడు ఏమాత్రమూ ఏమరక సత్యవంతుడిని విడనాడక అతడితోపాటు 
అరణ్యానికి వెళ్ళాను. సత్యవంతుడు అలసట చెంది నిదురించిన సమయంలో యమధర్మరాజు విచ్చేసి, ఈ 
రాకుమారుడి ప్రాణాలు కొనిపోయాడు. అంతట నేనూ యముడిని వెంబడించాను. సత్యం, ధర్మం అమరియుండేరీతిగా 
ఆతడిని ప్రస్తుతించాను. యమధర్మరాజు కరుణించి నాకు నాలుగువరాలు ప్రసాదించాడు. వాటిలో ఒకవరంమూలంగా 
రాకుమారుడు సత్యవంతుడు పునర్జీవితుడు అయ్యాడు. 


వ.  మథటియు నొక్కవరంబు భవదీయనయనోన్మేషణకారణం బయ్యె(; దక్కిన వరద్వయంబున మీకు వైరి 
హృతరాజ్యసంప్రాప్తియు, మదీయజనకునకు( బుత్రశతలబ్దియు నగు” నని చెప్పిన నయ్యిద్దలు. 

చ 0 చో (౧) O° 
బరమానందకందళితశీతలశిశిరహృదయులై కోడలి కి ట్లనిరి. 273 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఒక్క, వరంబు= ఒకవరం; భవదీయనయన+ఉన్న్మేషణ, కారణంబు= మీనేత్రాలు 
విప్పారటానికి మూలం; అయ్యెన్‌= అయింది; తక్కిన= మిగిలిన; వరద్వయంబునన్‌= వరాలజంటవలన; మీకున్‌= మీకు; వైరి, 
హృత, రాజ్య, సంప్రాప్తియున్‌= శృత్రువులచేత అపహరించబడిన రాజ్యం తిరిగి ప్రాప్తించటమున్నూ; మదీయజనకునకున్‌= 
నాతండ్రికి; పుత్ర, శత, లబ్దియున్‌= కొడుకులు నూర్గురు కలగటమున్నూ; అగున్‌= కలుగుతాయి; అని చెప్పినన్‌= అని 
వచించగా; ఆ+ఇద్దణున్‌= (ద్యుమత్సేనదంపతులు); పరమ+ఆనంద, కందళిత, శీతల, శిశిర, హృదయులు+ఐ= మిక్కుటమైన 
సంతోషం చిగురొత్తటంచేత చందనంవలె చల్లని డెందములు కలవారలై; కోడలికిన్‌= కొడుకుభార్యకు, స్నుషకు; ఇట్టు+అనిరి= 
ఈవిధంగా పలికారు. 


తాత్సర్యం: అంతేకాక ఇంకొక వరం మీకు కనులు రావటానికి హేతువు అయింది. ఇంక మిగిలిన రెండువరాలు 
మీకు శత్రువులచేత అపహరించబడినరాజ్యం తిరిగి లభించటం, నా తండ్రికి వందమంది కొడుకులు పుట్టటం” 
అని సావిత్రి వివరించింది. ఆ ద్యుమత్సేనదంపతులు ఇరువురును మిక్కుటమైన ఆనందంతో చందనంవలె చల్లనైన 
హృదయాలు కలవారు అయి, కోడలైన సావిత్రితో ఇట్లా పలికారు. 


క. “ఆపత్సముద్రమగ్నం | బై పోయెడు నస్మదన్వయము పెంపెసంగం 
దేప యయి కడవ. బెట్టితి; । నీ పుణ్యచరిత్ర కీర్తనీయము తల్లీ! 274 
ప్రతిపదార్థం: తల్లీ= అమ్మా సావిత్రీ! ఆపత్సముద్రమగ్నంబు+ఐ= విపత్తు అనే సాగరంలో మునిగినట్టిదై; పోయెడు= నశించే; 


అస్మత్‌+అన్వయము= మా వంశం; పెంపు+ఎస6గన్‌= అభివృద్దిచెందేటట్టుగా; తేప+అయి= తెప్పవు అయి; కడవన్‌+ 
పెట్టితి(ఏి)= దాటించావు; నీపుణ్యచరిత్ర= సుకృతంతో కూడిన నీ జీవితవృత్తం; కీర్త నీయము= ్రశంసించతగింది. 


తాత్సర్యం: 'తల్లీ, సావిత్రీ! నీజీవితచరిత్ర మిక్కిలి ప్రశంసించతగినట్టిది. ఆపత్సము(ద్రంలో మునిగి నశించిపోయే 
మావంశాన్ని తెప్పవయి గట్టు చేర్చి కాపాడి మాకు అభ్యుదయం చేకూర్చావు. 


వ. అని యభినందించి; రప్పు డయ్యిందువదనను మునివరు లందటుం బ్రశంసావచనంబుల నుపలాలించి, 
వారల దీవించి నిజగృహంబులకుం జని; రంతం గతిపయదినంబులకు. 275 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1239 


ప్రతిపదార్థం: అని= అని పలికి; అభినందించిరి= ధన్యవాదాలు అర్పించారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+ఇందువదనను= 
ఆ చంద్రముఖిని, సావిత్రిని; మునివరులు+అందలున్‌= బుషిశ్రేష్ణులు ఎల్లరును; (ప్రశంసావచనంబులన్‌= మెచ్చుకోలుమాటలతో; 
ఉపలాలించి= బుజ్జగించి; వారలన్‌= వారలను (ద్యుమత్సేనదంపతులను సావిత్రిని సత్యవంతుడిని); దీవించి= ఆశీర్వదించి; 
నిజగృహంబులకున్‌= తమ ఇండ్లకు; చనిరి= వెళ్ళారు; అంతన్‌= అటుపిమ్మట; కతిపయ, దినంబులకున్‌= కొన్నినాళ్లకు. 


తాత్సర్యం: అని పలికి సావిత్రిని అభినందించారు. ఆ ఆశ్రమంలోని మునివరేణ్యులు అందరును చంద్రముఖి 
సావిత్రిని పొగడి బుజ్జగించి, వారిని ఆశీర్వదించి తమళఇండ్లకు వెళ్ళారు. అంతట కొన్నినాళ్ళకు. 
జ న 


సీ. ఆ సాళ్వభూవిభునాప్తమంత్రులు మూల । భృత్యులు( బౌరులు' బృథివిం గలుగు 
పెద్దలు. గూడి సంప్రీతి నాతని పాలి । కేతెంచి వినయసమేతు లగుచు 
'నవనీశ! నీ శత్రుం డాత్మీయమిత్రభే । దనమునం జేసి బాంధవసహాయ 
సహితుం డై మృతింబొందె; సకలజనంబులు । నేకచిత్తంబున నిపుడు నిన్ను. 


ఆ. _ బ్రకటరాజ్యపదవిం బట్టంబు గట్టంగ । వచ్చినారు; నిఖిలవసుధయందు 
విస్తరిల్లై నీదువిజయఘోషము; భద్ర । గజము నెక్కివేగ కదలు మింక. 276 


ప్రతిపదార్థం: ఆ సాళ్ళభూవిభు+ఆప్తమం(త్రులున్‌= ఆసాళ్ళదేశరాజుయొక్క ఆంతరంగిక సచివులును; మూలభృత్యులున్‌= 
ప్రధాన సేవకులు; పౌరులున్‌= పురజనులు; పృథివిన్‌= భూమియందు; కలుగు= ఉన్న; పెద్దలున్‌= విశిష్టవ్యక్తులును; కూడి= 
కలసి; సంపప్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; ఆతనిపాలికిన్‌= ఆ ద్యుమత్సేనుడికడకు; ఏతెంచి= వచ్చి; వినయ, సమేతులు+ 
అగుచున్‌= అణకువతో కూడిన వారు జౌతూ; అవనీశ!= రాజా, ఓ ద్యుమత్సేనా!; నీశత్రుడు= నీవిరోధి; ఆత్మీయ 
మిత్రభేదనమునన్‌+చేసి= తనయొక్కహితులలో ఏర్పడిన స్పర్థలవలన; బాంధవ, సహాయ, సహితు(డు+ఐ= చుట్టాలతో 
సాయంచేసేవారితో కూడినవాడై; మృతిన్‌+పొందెన్‌= మరణించాడు; సకల, జనంబులున్‌= అందరుప్రజలును; ఏకచిత్తంబునన్‌= 
ఒకేమనస్సుతో; ఇపుడు= ఈ సమయంలో; నిన్నున్‌= నిన్ను; ప్రకట, రాజ్య, పదవిన్‌= వ్యక్తమైన రాజ్యస్థానంలో (అనగా 
సింహాసనంమీద రాజుగా); పట్టంబు కట్టంగన్‌= పట్టాభిషేకం చేయుటకై; వచ్చినారు= అరుదెంచారు; నిఖిల, వసుధయందున్‌= 
సమస్తభూమియందు; నీదు= నీయొక్క; విజయఘోషము= జయాన్నిగూర్చిన చాటింపు ప్రకటన; విస్తరిల్లైన్‌= వ్యాపించింది; 
ఇంకన్‌= ఇక; భద్రగజమున్‌+ఎక్కి= పట్టపుటేనుగును అధిరోహించి; వేగ= శీఘ్రంగా; కదలుము= బయలుదేరుము. 


తాత్సర్యం: ఆ సాళ్ళరాజుగారి ఆంతరంగికులు అయిన సచివులు, ప్రధానసేవకులు, పురజనులు, పెద్దలు అందరును 

కలిసి సంతోషంతో ద్యుమత్సేనునికడకు వచ్చి అణకువతో ఇట్టు విన్నవించారు. 'ఓ మహారాజా! నీ శత్రువు 

ఆత్మీయులు పన్నినకుట్రలవలన అంతళ్ళిద్రాలకు లోనయి, తనచుట్టాలు సహవ్రతులు మున్నగువారందరితో 

పాటు మరణించాడు. ప్రజలు అందరు ఏకగ్రీవంగా నీకు ఇపుడు పట్టం కట్టి నిన్ను సింహాసనాన్ని ఎక్కించటానికి 
అ (2) 

ఇక్కడకు అరుదెంచారు. నీవిజయసమాచారం పృథివి ఎల్లెడల చాటబడింది. ఇంక పట్టపుటేనుగు నెక్కి రాజధానికి 

బయలుదేరుము. 


క ప్రాకటతపోబలంబున । నాకలితవిలోచనుండ వై యున్న నినున్‌ 
లోకేశ! చూడంగంటిమి; । మా కన్నులు చల్లనయ్యె మాభాగ్యమునన్‌.' 277 


1540 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: లోక+ఈశ!= మహారాజా!; ప్రాకట, తపన్‌+బలంబునన్‌= వ్యక్తమైన తపస్ఫుయొక్క మహిమచేత; 
ఆకలితవిలోచనుండవు+ఐ= కూడిన కనులు కలవాడవై; ఉన్న= ఉన్నటువంటి; నినున్‌= నిన్ను, ఓ ద్యుమత్సేనా; చూడన్‌+కంటిమి= 
చూడగలిగాం; మాభాగ్యమునన్‌= మాఅదృష్టంచేత; మాకన్నులు= మానేత్రాలు; చల్లన+అయ్యెన్‌= చల్లబడ్డాయి. 

అ (36) (30) య 


తాత్పర్యం: లోకానికి అధిపతి వైన ఓ ద్యుమత్సేనమహారాజా! నీ తపోమహిమ గొప్పది. నీ తపళ్ళక్తివలన నీకు దృష్టి 
లభించింది. కన్నులు లభించిన నిన్ను మేము చూడగలగటం మా అదృష్టం. మా కన్నులు చల్లబడ్డాయి.! 


వ. అనినం బ్రహృష్టహృదయుండై ద్యుమత్సేనుండు నాక్షణంబ తదాశ్రమవాసు లయిన మునుల నామంత్రణంబు 
సేసి, కొడుకుం దానును గజారూఢు(డై బహుళచతురంగసేనాసంకులగమనంబునం బురంబునకు( జని 
సకలమహీరాజ్యంబునుగైకొని, చిత్రాశ్వునకుం బ్రథితయౌవరాజ్యపట్టం బొసంగి పరమైశ్వర్యధుర్యుం డయ్యె; 
నిత్తెబింగున. 278 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; ద్యుమత్సేనుండు= ద్యుమత్సేనుడు; (ప్రహృష్టహృదయుండు+ఐ= సంతోషం చెందిన 
డెందం కలవాడై; ఆ క్షణంబు+అ= ఆ క్షణంలోనే; తద్‌+ఆ(శ్రమవాసులు+అయిన= ఆ ఆశ్రమంలో నివసించేవారు అయిన; 
మునులన్‌= బుషులను; ఆమం(త్రణంబు+చేసి= వీడ్కొని; కొడుకున్‌= పుత్రుడును, సత్యవంతుడును; తానును= తాను; 
గజ+ఆరూఢుండు+ఐ= ఏనుగును అధిరోహించినవాడై; బహుళ, చతురంగ, సేనా, సంకుల, గమనంబునన్‌= విరివిఅయిన 
నాలుగు దళాల సేనల కోలాహలంతో కూడిన (ప్రయాణంచేత; పురంబునకున్‌= పట్టణానికి, రాజధానికి; చని= వెడలి; 
సకలమహీరాజ్యంబును= సమస్తమైన భూమి(ప్రభుత్వాన్ని; కైకొని= స్వీకరించి; చిత్రాశ్వునకున్‌= సత్యవంతుడికి; ప్రథిత, 
యౌవరాజ్యపట్టంబు= పేరు కెక్కిన యువరాజపదవి; ఒసంగి= ఇచ్చి; పరమ+ఐశ్వర్య+ధుర్యుండు= గొప్ప సంపద వహిరచినవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; ఈశ+తెజంగునన్‌= ఈరీతిగా. 


తాత్సర్యం: అని చెప్పగా, సంతుష్టి చెందిన హృదయం కలవాడై, ఆక్షణంలోనే ద్యుమత్సేనుడు ఆ ఆశ్రమంలోని 
బుషులకు సగౌరవంగా వీడ్కోలుచెప్పి తానూ సత్యవంతుడూ ఏనుగునెక్కి విస్తరించిన నాలుగుదళాలతో కూడిన 
సేనలకోలాహలంతో ప్రయాణం చేసి రాజధాని నగరానికి చేరి పట్టాభిషిక్తుడయ్యాడు. సత్యవంతుడు యువరాజు 
అయ్యాడు. ఈ విధంగా ద్యుమత్సేనుడు గొప్పఐశ్వర్యాన్ని వహించాడు. ఈ విధంగా. 


క. తన మగని నత్తమామల । జననీజనకులను దన్ను సకలంబును దా 
ఘనముగ సముద్దరించెను | జనవర! సావిత్రిధర్మచరితము కంటే! 279 


ప్రతిపదార్థం: జనవర!= రాజా, ఓ ధర్మరాజా! తనమగనిన్‌= తనభర్తను; అత్తమామలన్‌= అత్తను మామను; జననీజనకులను= 
తల్లిని తండ్రిని; తన్నున్‌= తనను; సకలంబును= సమస్తాన్నీ; తాన్‌= తాను; ఘనముగన్‌= గొప్పగా; సమ్‌+ఉద్దరించెను= 
అభ్యుదయం కలిగేటట్టు చేసింది; సావిత్రిధర్మచరితము= సావిత్రిజీవితకథ ధర్మంతో నిండినట్టిది; కంటే!= అరసితివి కదా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! తనభర్తను, అత్తమామలను, తలిదండ్రులను, తనను, సమస్తాన్నీ ఉద్ధరించిన సావిత్రి 
జీవితచరిత్ర ధర్మంతో కూడినట్టిది అనుశీలించావు కదా! 


తే. ఆ పతివ్రత యట్ల యీ యాజ్ఞసేని । పరమకల్యాణకర్మసంభావనీయ 
యధిప! మిమ్మును మీయఖిలాన్వయంబు । నుద్దరించు మహాభాగ్యయుక్తి. జేసి. 280 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1241 


ప్రతిపదార్థం: అధిప!= రాజా, ఓ ధర్మరాజా! ఆ పతివ్రత+అట్టు+అ= ఆ పతివ్రతవలెనే, ఆసావిత్రివలెనే) ఈ+యాజ్ఞసేని= 
ఈ ద్రౌపది; పరమకల్యాణకర్మసంభావనీయ= గొప్పశుభాల నొనగూర్చేపనులచేత మన్నించదగినట్టిది; మిమ్మును= మిమ్ములను 
(పంచపాండవులను); మీ+అఖిల+అన్వయంబున్‌= మీవంశాన్ని అంతటిని; మహాభాగ్యయుక్తిన్‌+చేసి= గొప్పదైన అదృష్టం 
కూడివచ్చేటట్టు చేసి; ఉద్దరించున్‌= పెంపొందిస్తుంది. 


తాత్సర్యం: ఓధర్మరాజా! ఆ పతి[వ్రత అయిన సావి(త్రివలెనే ఈ ద్రౌపది కూడ గొప్పశుభాల నొనగూర్చుపనులను 
చేసి గౌరవించబడి మిమ్ములనూ మీవంశాన్నీ ఉద్దరించగలదు. అట్టి అదృష్టయోగం మీకు ఏర్పడగలదు. 


క. అని చెప్పి పాండుతనయుల । ననఘుల వీడ్కొని మునీంద్రు. దనుపమతేజో 

ఘనుం డగు మార్కందేయుండు | దన యాశ్రమమునకు నరిగె. దద్దయు నెమ్మిన్‌. 281 
ప్రతిపదార్థం: ముని+ఇం(ద్రుడు= బుషులలో శ్రేష్టుడు; అనుపమ, తేజస్‌+ఘను(డు+అగు= సాటిలేని వర్చస్సు కల 
గొప్పవాడు అగు; మార్కండేయు(డు= మృకండునికొడుకు; తద్దయున్‌+నెమ్మిన్‌= మిక్కుటమైన (ప్రేమతో; అనిచెప్పి= అని 
వచించి; పాండుతనయులన్‌= పాండవులను; అనఘులన్‌= పాపరహితులను; వీడ్కొని= వీడి; తన ఆ(శ్రమమునకున్‌= తన 
ఆశ్రమానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సావిత్రికథను చెప్పి, సాటిలేనితేజస్వి ముని్రేష్టుడైన మార్కండేయుడు మిక్కుటమైన (ప్రేమతో పాండవులను 
వీడ్కొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. 


సూర్యుడు బ్రాహ్మణవేషంబున( గర్లునకు హితంబు సెప్పుట (సం. 3-284-4) 


వ. అని చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో “మునీంద్రా! యింద్రుండు గర్టుకవచకుండలంబు 

లెవ్విధంబున నపహరించెం జెప్పవే యని యడిగిన నతం డి ట్లనియె. 282 
ప్రతిపదార్థం: అని చెప్పిన విని; జనమేజయుండు; వైశయంపాయనుతోన్‌; ముని+ఇం(ద్రా!= బుషులలో (శ్రేష్టడా!; ఇంద్రుండు; 
కర్ణ కవచకుండలంబులు= కర్షుడియొక్క కవచాన్ని, కుండలాలను; ఏ+విధంబునన్‌; అపహరించెన్‌= మోసం చేసి తీసికొన్నాడు; 


చెప్పవే= వచింపుమా; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= అతడు (వైశంపాయనుడు); ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా 
చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పిన ఆలకించి జనమేజయుడు నైశంపాయనుడితో “ముని శ్రేష్టుడా! ఇం[ద్రుడు, 
కర్ణుడికవచకుండలాలను ఏవిధంగా అపహరించాడు? దయచేసి ఆ కథ చెప్పుము” అని అడిగాడు. వైశంపాయనుడు 
జనమేజయుడికి ఇట్లా చెప్పాడు. 


సీ, వనమున నప్పాండుతనయు లుండ(గ నందు । వరుస( బండ్రెం డగు వత్సరంబు 
కడపట నింద్రుండు గడ(గి పాండవహిత । కారియై కర్ణుని కవచకుండ 
లములు మాయాప్రయోగమున హరింపంగ( । దలంచిన నాతని తల. పెటింగి 
జలజాప్పు( దొకనాండు వెలయ రాధేయున । కది యెల్ల నెటి(గింతు నని తలంచి 


షస శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. లోకనుతు(డు బ్రాహ్మణాకార మొప్పంగ | నతనియున్నయెడకు నరుగుదెంచి 
యేకతంబ యున్న యా కర్టుతోడ న । భీష్టభంగి దోంప నిట్టు లనియె. 283 


ప్రతిపదార్థం: ఆ+పాండుతనయులు= ఆ పాండవులు; వనమునన్‌= అరణ్యంలో; ఉండంగన్‌= నివసిస్తున్నప్పుడు; అందున్‌= 
అందు; వరుసన్‌= క్రమసంఖ్యలో; పం|డ్రెండు+అగు= పండ్రెండవది అయిన; వత్సరంబు కడపటన్‌= సంవత్సరం చివర; 
ఇంద్రుండు= వేలుపుదొర; కడంగి= పూని; పాండవ, హిత, కారి+ఐ= పాండవులకు మేలు చేయగోరేవాడై; కర్గుని, కవచ, 
కుండలములు= కర్గుడియొక్క కవచాన్ని కుండలాలను; మాయాప్రయోగమునన్‌= కపటంచేత; హరింపంగన్‌= అపహరించుటకు; 
తలణినన్‌= యోచించగా; ఆతనితల(పు= దేవేంద్రుడి ఆలోచన; ఎజటీింగి= తెలిసికొని; జలజ+ఆప్తుండు= సూర్యుడు (పద్మాలకు 
హితుడు); ఒకనాండు= ఒకదినాన; వెలయన్‌= ఒప్పిదంగా; రాధేయునకున్‌= రాధకొడుకైన కర్షుడికి; అది+ఎల్లన్‌= దేవేంద్రుడి 
కుట్ర నంతటిని; ఎటి(గింతున్‌= తెలుపుతాను; అని తలంచి= అని ఆలోచించి; లోకనుతుండు= జగత్తుచే ప్రస్తుతింపబడేవాడు 
- సూర్యుడు; బ్రాహ్మణ+ఆకారము= విప్రవేషం; ఒప్పంగన్‌= శోభిల్లేటట్టుగా; అతని+ఉన్న+ఎడకున్‌= అతడు (కర్ణుడు) ఉన్న 
చోటికి; అరుగుదెంచి; వచ్చి; ఏకతంబు+అ= ఒంటరిగా; ఉన్న= ఉన్నటువంటి; ఆ కర్షుతోడన్‌= ఆకర్షుడితో; అభీష్టభంగి= 
ప్రియమైన విధం; తో(పన్‌= (ప్రస్ఫుటమయ్యేటట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: పాండవుల అరణ్యవాసంలో పం(డైండవయేడు పూర్తికానున్న సమయంలో, ఇంద్రుడు పాండవులకు 
మేలు చేయగోరి కర్షుడికవచకుండలాలను అపహరించాలని తలపోశాడు. ఇంద్రుడిఅభి[ప్రాయాన్ని తెలిసికొని, 
లోకబాంధవు డైన సూర్యుడు కర్ట్షుడికి ఆ విషయం తెలపాలని భావించి బ్రాహ్మణవేషం తాల్చి, కర్ణుడు ఏకాంతంగా 
ఉన్నచోటికి వచ్చి ఈ రీతిగా పలికాడు. 


క “ఓకర్ణ! సుజనవినుత గు । శాకల్ప! భవద్దితార్థమై యొకకార్యం 
బేకతమ చెప్ప వచ్చితి. । బ్రాకటముగ వినుము నాదు పలుకులు ప్రీతిన్‌. 284 


ప్రతిపదార్థం: ఓకర్ల!= ఓకర్షుడా!; సుజనవినుత= మంచివారిచేత పొగడబడిన; గుణ+ఆకల్ప!= మంచిగుణాలు ఆభరణాలుగా 
కలవాడా! భవత్‌+హిత+అర్థము+ఐ= నీయొక్క మేలుకొరకై; ఒక కార్యంబు= ఒక కర్తవ్యం; ఏకతము+అ= రహస్యంగా; 
చెప్పన్‌ వచ్చితిన్‌= చెప్పటంకొరకు వచ్చాను; నా+పలుకులు= నామాటలు; (పీతిన్‌= సంతోషంతో; (ప్రాకటముగన్‌= బాగా నీకు 
వ్యక్తం అయ్యేటట్టుగా; వినుము= ఆలకింపుము. 


తాత్సర్యం: 'ఓకర్ణా! నీమేలు కోరేవాడినై నీతో ఒక ఆంతరంగికవిషయం ముచ్చటించటంకొరకు అరుగుదెంచాను. 
నా మాటలు సావధానంగా ఆలకించుము. 


వ. పాండవపక్షపాతియై పాకశాసనుండు భవదీయంబు లైన కవచకుండలంబులు హరియింపంగోరి, నీవు 
బ్రాహ్మణప్రియుండ వనియును బ్రాహ్మణు లడిగిన నెయ్యదియైనను వంచనసేయ కొసంగుదు వనియును 
నెబుంగుం గావున గపటబ్రాహ్మణుందై వచ్చి యడుగం గలవాండు; నీవును గవచకుండలంబు లీవలవదు; 
రత్నకాంచనప్రముఖంబు లయిన పదార్థంబులు సూపియుం బ్రార్దించియు మటియు నెవ్విధంబున నైనం 
గడపి పుచ్చవలయు; నట్లుగాక వీని నతని కిచ్చితేని మృత్యువశంబునం బొంద(గలవా(డవు. 285 


ప్రతిపదార్థం: పాండవపక్షపాతి+ఐ= పాండునందనులయెడ విశేషమైన అభిమానం కలవాడై; పాకశాసనుండు= ఇంద్రుడు; 
భవదీయంబులు+ఐన= నీవైన; కవచకుండలంబులు= కవచాన్ని కుండలాలను; హరియింపన్‌+కోరి= కపటంగా సం(గ్రహించదలచి; 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1243 


నీవు= నీవు; (బ్రాహ్మణప్రియుండవు+అనియును= విప్రలయెడ (్రీతికలవాడవు అని; (బ్రాహ్మణులు+అడిగినన్‌= విప్రులు 
అర్థిస్తేే ఏ+అదిఐనను= ఏది అయినప్పటికిని; వంచన+చేయక+ఒసంగుదువు+అనియును= మోసంచేయక చిత్తశుద్దితో 
ఇస్తావు అనిన్నీ; ఎణుంగున్‌+కావునన్‌= తెలియును కాబట్టి; కపట, (బ్రాహ్మణుండు+ఐ= మాయావిప్రుడై; వచ్చి= అరుగుదెంచి; 
అడుగన్‌+కలవా(డు= అర్థించగలవాడు; నీవును= నీవును; కవచకుండలంబులు= కవచాన్ని కుండలాలను; -ఈవలవదు= 
ఇవ్వవద్దు; రత్న, కాంచన, ప్రముఖంబులు+అయిన= మణులు బంగారం మొదలైనవి; పదార్థంబులు= వస్తువులు; చూపియున్‌= 
ప్రదర్శించియు; ప్రార్థించియున్‌= వేడియు; మణియున్‌= వెండియు; ఏ+విధంబునన్‌+ఐనన్‌= ఏరీతిగా నయినా; కడపి 
పుచ్చన్‌వలయున్‌= సమాధానపరచి పంపివేయాలి; అట్లు+కాక= ఆవిధంగా చేయక; వీనిన్‌= వీటిని (కవచకుండలాలను); 
అతనికిన్‌= వేషధారి అయిన విప్రుడికి, ఇంద్రుడికి; ఇచ్చితి(ఏ)+ఏనిన్‌= ఇచ్చావా; మృత్యు, వశంబునన్‌+పొందన్‌+కలవాండవు= 
మృత్యువుకు లోబడి ఉండేవాడవు జొతావు (మరణిస్తావు). 


తాత్సర్యం: పాండవులయెడ విశేషమైన అభిమానం గల దేవేంద్రుడు నీ కవచాన్ని కుండలాలను మోసం చేసి 
హరించగలడు. నీవు బ్రాహ్మణులయందు భక్తికలవాడవనీ; బ్రాహ్మణులు ఏది కోరినా వెనుదీయక చిత్తశుద్దితో 
దానం చేస్తావనీ దేవేంద్రుడికి తెలియును కాబట్టి ఆతడు నీవద్దకు వేషధారిఅయిన విప్రుడుగా వస్తాడు. అతడికి 
నీవు నీకవచకుండలాల నీయవద్దు. మణులు బంగారం మున్నగునవి చూపించి ఆతడిని మభ్యపెట్టుము. ఏదోవిధంగా 
అతడిని బ్రతిమలాడి తప్పించుకొనుము. అంతేకాని నీ కవచకుండలాలను ఆతనికి ఇచ్చావా, స్రీవ్ర మృత్యుముఖంలో 
దూరినట్టే సుమా, జా(గ్రత్త! 


చ. అమృతమయంబు సువ్వె సుగుణాకర! యిమ్మహనీయవస్తుయు 
గ్మము; నివి యుండు నేని. ద్రిజగంబులయందు నశేషశత్రులో 
కమునకు నీవు వధ్యుండవు గావు, నిరంతరసౌఖ్యసాంద్రమో 
దమున వెలుంగు; దే నిది హితంబుగ. జెప్పితి మోసపోకుమీ!' 286 


ప్రతిపదార్థం: సుగుణ+ఆకర!= మంచిగుణాలకు నెలవైనవాడా, ఓకర్ణా[; ఈ+మహనీయవస్తుయుగ్మమున్‌= గొప్పవైన ఈ 
రెండు వస్తువులును (కవచకుండలాలు); అమృత మయంబు+చువ్వె= అమృతంతో నిండినట్టివి సుమా; ఇవి= ఇవి (ఈ 
కవచకుండలాలు); ఉండున్‌+ఏనిన్‌= ఉంటే; (త్రిజగంబుల+అందున్‌= మూడులోకాలలో; అశేష శత్రు, లోకమునకున్‌= 
సమస్తమైన విరోధులసమూహానికి; నీవు= నీవు; వధ్యు(డవు+కావు= చంపదగినవాడవు కావు; నిరంతర, సౌఖ్య, సాంద్ర, 
మోదమునన్‌= ఎల్లప్పుడూ అనుభవించే భోగాలచేత దట్టమైన సంతోషంతో; వెలుంగుదు= ప్రకాశిస్తావు; ఏన్‌= నేను; ఇది= 
ఈ మాట; హితంబుగన్‌= నీమేలును కోరి; చెప్పితిన్‌= వచించాను; మోసపోకుమీ= వంచనకు లోనుగాబోకుమా. 


తాత్సర్యం: మంచిగుణాలకు నెలవైనవాడా, ఓకర్ణా!, నీకవచకుండలాలు గొప్పవస్తువులు, అమృతమయాలు! ఇవి 
ఉంటే, మూడులోకాలలోను శత్రుసమూహం నిన్ను చంపజాలదు. సహజకవచకుండలాలతో కూడిఉంటే నీవు 
ఎప్పుడూ సుఖశాంతులతో కూడిన సంతోషంతో వెలుగొందుతూ ఉంటావు. నీశ్రేయస్సు కోరి ఈ విషయం నేను 
నీకు చెప్పుతున్నాను. జాగ్రత్త. మోసపోవద్దు!” 


క. అనిన విని సూతతనయుండు । వినయంబున నిట్టు లనియె 'విప్రాకారం 
బున వచ్చిన వేల్పవు నీ । వనఘా! యెవ్వండవు? నాకు నానతి యీవే.” 287 


Pen శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (విప్రుడు చెప్పగా); విని= ఆలకించి; సూతతనయు(డు= సూతుడికొడుకు - కర్గుడు; 
వినయంబునన్‌= అణకువతో; ఇట్టులు+అనియెన్‌= ఈవిధంగా పలికాడు; “అనఘా!= పాపరహితుడవైనవాడా (పుణ్యపురుషుడా!); 
విప్ర+ఆకారంబునన్‌= (బ్రాహ్మణవేషం తాల్చి; వచ్చిన= అరుగుదెంచిన; వేల్పవు= దేవతవు; నీవు= నీవు; ఎవ్వండవు?= ఎవడవు; 
నాకున్‌= నాకు; ఆనతి= అనుజ్ఞ ఈవే= దయచేసి ఇమ్ము. 


తాత్సర్యం: అని ఆ విప్రుడు వచించాడు; అంతట సూతుడికొడుకు కర్షుడు అణకువతో ఇట్లా పలికాడు. 
'పాపరహితుడా! నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. నీవు దేవతామూర్తివి. అసలు నీవు ఏ వేల్పవో దయచేసి నాకు 
తెలుప ప్రార్థిస్తున్నాను.” 
క. అనుడు నత 'డేను సూర్యుండ | మనమున నీయందు. గలుగు మక్కువ( గర్భం 

బొనరంగ నుపదేశింపంగ6 । జనుదెంచితి ననిన నతండు సంభ్రమ మొప్పన్‌. 288 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని (కర్ణుడు) పల్కగా,; అతండు= ఆ వేషధారివిపుడు; 'ఏను= నేను; సూర్యుండన్‌= సూర్యుడను; 
మనమునన్‌= చిత్తంలో; నీయందున్‌+కలుగు, మక్కువన్‌= నీయందు ఉన్న (పేమచొప్పున; కర్ణంబు= కర్తవ్యం; ఒనరంగన్‌= 


ఒప్పిదంగా; ఉపదేశింప(గన్‌= యోగ్యతతో కూడిన మాటలతో చెప్పటానికై; చనుదెంచితిన్‌= వచ్చాను; అనినన్‌= అని 
(సూర్యుడు) చెప్పగా; అత(డు= అతడు, కర్ణుడు; సం[భ్రమము= తత్తరపాటు; ఒప్పన్‌= శోభిల్లగా. 


తాత్సర్యం: అని కరుడు పల్కగా సూర్యుడు ఇట్లా బదులు పలికాడు: 'నేను సూర్యుడను సుమా! మనస్సులో 
నీమీద గల మిక్కిలి మక్కువచొప్పున నీకు కర్తవ్యాన్ని ఉపదేశించటానికై నీవద్దకు వచ్చాను.'ఆమాటలు విని కర్ణుడు 
er) యా య ౯a 
తత్తరపాటుతో. 
వ. అభివందనంబు సేసి, “దేవా! దేవరవు నాకత్యంతహితుండ వగుటంజేసి కృతార్జుండనైతి; నింకొక్క విన్నపంబు 
సేసెద నవధరింపుము. 289 
ప్రతిపదార్థం: అభివందనంబు+చేసి= వినయంతో నమస్కరించి; 'దేవా!= (ప్రభూ!; దేవరవు= దైవమవు; నాకున్‌= నాకు; 


అత్యంత, హితుండవు+అగుటన్‌+చేసి= మిక్కుటంగా నాగ్రేయస్సును కోరేవాడవు కాబట్టి; కృతార్ణుండను+ఐతిన్‌= ధన్యు( 
డనయ్యాను; ఇంకన్‌+ఒక్క= ఇంకొక; విన్నపంబు= మనవి; చేసెదన్‌= చేస్తాను; అవధరింపుము= దయచేసి వినుము. 


తాత్సర్యం: కర్షుడు నమస్కరించి ఇట్లా అన్నాడు. 'దేవా, నీవు వేల్పువు. నామీద అపారమైన కరుణ కలిగి 
ఉండటంచేతనే నాశ్రేయస్సును కోరేవాడ వగుటచేతనే నావద్దకు వచ్చావు. నేను ధన్యుడను. ఇంకొక విన్నపం ఉన్నది. 
దయచేసి సావధానంగా ఆలకించుము. 
ఉ. భూసురకోటి వేడుటయు. బోండిగ ప్రాణము లైన నీగి నా 

బాస; దినేశ! లోకమున బ్రస్పుట మింతయు; నట్లు గాకయున్‌ 

వాసవు డట్టె! న న్నడుగవచ్చుం బ్రియంపడి నాకు నొక్క బ్రాం 

తే సురలోకవందిత! మదిం గవచంబును గుండలంబులున్‌. 290 
ప్రతిపదార్థం: దిన+ఈశ= ఓ సూర్యభగవానుడా; భూసురకోటి= బ్రాహ్మణసమూహం; వేయటయున్‌= ప్రార్థించటమున్నూ; 
పోండిగన్‌= మనోహరంగా; ప్రాణములు+ఐనన్‌= అసువుల నైనను; ఈగి= దానం చేయటం; నాబాస= నాశపథం; లోకమునన్‌= 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1245 


జగత్తులో; ఇంతయున్‌= ఈవిషయం అంతయును; (ప్రస్ఫుటము= తేటతెల్లం అయినట్టిది అందరికీ తెలిసినదే; అట్టు+కాకయున్‌= 
అంతమాత్రమే కాక; వాసవుండు+అట్టె= ఇంద్రుడు అంతటివాడే; నన్నున్‌= నన్ను; అడుగవచ్చున్‌= ్రార్జించటానికై వస్తే; 

యు థ యా — 
ప్రియంపడి= ప్రీతితో; సురలోకవందిత!= వేల్పులసమూహాలచేత నమస్కరించబడేవాడా!; ఓసూర్యభగవానుడా!; మదిన్‌= 
నాచిత్తంలో; కవచంబును కుండలంబులున్‌= కవచం కుండలాలున్నూ; నాకున్‌= నాకు; ఒక్క= ఒక; బ్రాంతి+ఏ= (బ్రాతే) 
ఆసక్తి వీడలేని ప్రియమా? కాదు). 


తాత్పర్యం: వేల్పులసమూహాలచేత ఆరాధించబడే ఓ సూర్యభగవానుడా!, బ్రాహ్మణులు అర్థిస్తే వెనుదీయక 
మనోహరఫణితిలో నా అసువులను సయితం సమర్పించగలను. ఇది నా ప్రతిజ్ఞ! ఈ విషయం లోకాని కంతటికి 
తేటతెల్లమే. అంతేకాక దేవేంద్రుడంతటివాడు వేడుకతో నావద్దకు 'దేహి' అని ప్రార్థించటానికే వస్తే, ఇక కవచకుండలాలు 
పియములా? అవి నాకు తృణ ప్రాయాలు. 


క. జగముల నెల్లను నిండిన । పొగడిత గడు వెలితి సేసి, పొల్లయొడలికై 
తగవే జన్మవ్రత మిటు । దిగవిడువంగ నేండు నాకు. ద్రిభువనదీపా! 291 


ప్రతిపదార్థం: త్రిభువనదీపా!= మూడులోకాలను వెలుగొందజేసేవాడా, ఓ సూర్యదేవుడా!; జగములన్‌+ఎల్లను= అన్ని లోకాలలోను; 
నిండిన= సంపూర్ణంగా వ్యాపించిన; పొగడిత= (ప్రశస్తి; కడున్‌= మిక్కిలి; వెలితి+చేసి= కొణతకలిగించి; పొల్ల+ఒడలికిన్‌+ఐ= 
వ్యర్థమైన (శాశ్వతంకాని) శరీరంకొరకై; జన్మవ్రతము= యావజ్జీవితం దీక్షతో పరిపాలించేనోము; ఇటు= ఈరీతిగా; దిగవిడువ( 
గన్‌= (త్రోసిపుచ్చటం; నేండు= ఈసమయంలో; నాకున్‌= నాకున్‌; తగవు+ఏ= పాడి అగునా (కాదు గదా). 


తాత్సర్యం: మూడులోకాలను వెలుగొందజేసే ఓ సూర్యదేవా! అన్నిలోకాలలో వ్యాపించిన సత్కీర్తికి కొత కలిగించి, 
ఏమాత్రం విలువలేని ఈ పొల్లశరీరంకొరకై యావజ్జీవితం దీక్షతో పరిపాలించే నోమును నేడు నేను విడవటం 
పాడికాదు కదా. 


విశేషం: (1) పాల్లఒడలికై' తనదాన(వ్రతాన్ని విడువజాలనని కర్షుడు సూర్యభగవానుడితో ఖండితంగా (ప్రకటించాడు. ఈవాక్యం 
కర్టుడిశీలానికి గీటురాయి. (2) ఈఘట్టంలో ఎజ్జన వ్రాసిన పద్యాలు సూక్ష్మదృష్టితో అనుశీలిస్తే పోతనమహాకవికి ఒజ్జబంతులైనవి. 

ల (2) (హరో లు జావ జ యా 
పోతన చిత్రించిన బలిచక్రవర్తి శీలం గమనించదగింది. 


మ. మతిం గుంతీసుతపక్షపాతి యగుచున్‌ మాయాస్వరూపంబుతో 

జితదైత్యుండు శతక్రతుండు నను భిక్షింపంగ నేతెంచు న 

ట్టి తెజంగైనం దదీయకీర్తియ చుమీ డిందుం; ద్రిలోకీసము 

న్నతమై యొప్పు మదీయకీర్తి; యిదిసూ నాపుణ్య మెబ్బంగులన్‌. 292 
ప్రతిపదార్థం: జితదైత్యుండు= రాక్షసులను జయించినవాడు; శత(క్రతుండు= వందయజ్ఞాలను చేసినవాడు, దేవేంద్రుడు; 
మతిన్‌= చిత్తంలో; కుంతీసుతపక్షపాతి+అగుచున్‌= పాండవులయెడ అభిమానం కలవాడు జౌతూ, మాయాస్వరూపంబుతోన్‌= 
కపటవేషధారణతో; ననున్‌= నన్ను; భిక్షింపంగన్‌= యాచించటానికై; ఏతెంచునట్టి= అరుదెంచే; తెజంగు+ఐనన్‌= రీతిఏర్పడితే; 
తదీయకీర్తి+అ= దేవేంద్రుడియొక్క యశస్సే; డిందున్‌= (క్రిందిదౌతుంది; చుమీ= సుమా; మదీయకీర్తి= నాయశస్సు; త్రిలోక్తీ, 


సమ్‌+ఉన్నతము+ఐ= మూడులోకాలలో పైకి ఎక్కినదై; ఒప్పున్‌= శోభిల్చుతుంది; ఏ+భంగులన్‌= ఎన్నివిధాలుగా చూచినా; 
ఇది= (ఈ విధంగా దేవేంద్రుడు నాకడకు యాచకుడై రావటం); నాపుణ్యము= నాసుకృతం; చూ= సుమ్ము. 


mre శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాక్షసులను జయించినవాడు, నూరుయజ్ఞాలను చేసినవాడు అయిన దేవేంద్రుడు చిత్తంలో పాండవులయెడ 
పాడిదప్పిన అభిమానంతో మారువేషం తాలి నాకడకు యాచకుడై రావటమా? రానిమ్ము. అది ఆతనికీర్తికి 
మాత్రమే లోటు. అప్పుడు నాకీర్తి మూడులోకాలలో ఉన్నతంగా వెలుగొందుతుంది. ఏవిధంగా చూచినా ఇది 
నాసుకృతవిశేషమేకదా! 


ఆ. _ కీర్తి విడువంజాలం గీర్తితో మెలంగంగ । జావు వచ్చెనేనిం జత్తు/ గాని 

జగములోన నెల్ల 'సడికంటె జావు మే' | లనంగ6 బరంగు మాట యనఘ! వినవె? 293 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా, ఓ సూర్యుడా!; కీర్తిన్‌= యశస్సును; విడువన్‌+చాలన్‌= వదలిపెట్టజాలను; కీర్తితోన్‌= 
యశస్సుతో; మెలంగంగన్‌= (ప్రవర్తిల్లగా; చావు, వచ్చెన్‌+ఏనిన్‌= మరణం సంఫప్రాప్తించినప్పటికి; చత్తున్‌= చస్తాను; కాని= 
అంతేకాని; జగములోనన్‌+ఎల్లన్‌= లోకంలో అంతటా; సడికంటెన్‌= అపకీర్తికంటే; చావు= మరణం; మేలు= మంచిది; అనం 
గన్‌+పరంగుమాట= అనెడి సుభాషితం; వినవె= ఆలకించవా. 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓసూర్యభగవానుడా! నేను యశస్సును విడనాడజాలను. పేరుప్రతిష్టలతో బ్రతికేటప్పుడు 
మరణం పప్రాప్తించినా నాకు సమ్మతమే. లోకంలో 'అపకీర్తికంటె మరణమే మేలు” అనే సుభాషితాన్ని వినలేదా? 


ఉ.  "కీర్తియ యిచ్చుం బుణ్యగతిం; గీర్తియ తల్లియుంబోలెం బ్రోచు; స 

త్మీర్షియ యాయువున్‌ సిరియు(; గీర్తివిహీనుడచూ శవంబు; దు 

ష్మీర్తను నెల్లచేటులును గిట్టి హరించు” ననండె తొల్లి భ 

క్తార్తిహరుండు నాంబర6గు నంబుజసూతి జగద్దితంబుగన్‌. 294 
ప్రతిపదార్థం: కీర్తి+అ= యశస్సు మాత్రమే; పుణ్యగతిన్‌= సుకృతలోకాన్ని; ఇచ్చున్‌= ప్రసాదిస్తుంది; కీర్తి+అ= యశస్సుమా(త్రమే; 
తల్లియున్‌+పోలెన్‌= జననివలె; (ప్రోచున్‌= కాపాడుతుంది; సత్‌+కీర్తి+అ= మంచియశస్సే; ఆయువున్‌= ఆయుర్దాయం; 
సిరియున్‌= సంపదయున్నూ; కీర్తివహీనుండు+అ= కీర్తి లేనివాడే; శవంబు= పీనుగు; చూ= చుమ్ము, సుమా; తొల్లి= పూర్వం; 
దుష్కీర్తనున్‌= చెడ్డకీర్తి కలవాడిని; ఎల్ల, చేటులును= అన్నికీడులును; కిట్టి= సమీపించి; హరించున్‌= నశింపచేస్తాయి; (అని); 
భక్త+ఆర్తి, హరుండు= భక్తుల దైన్యాన్ని హరించేవాడు; నాన్‌= అనగా; పరంగు= ఒప్పు; అంబుజసూతి= (బ్రహ్మదేవుడు; 
జగత్‌+హితంబుగన్‌= జగత్తుకు (శ్రేయస్సు కలిగేటట్లుగా; అనండు+ఎ= అనలేదా. 


తాత్పర్యం: 'కీర్తియే పుణ్యగతిని ప్రసాదిస్తుంది. కీర్తియే కన్నతల్లివలె కాపాడుతుంది. మంచికీర్తియే ఆయువు. 
కీర్తియే సంపద. కీర్తిలేనివాడు పీనుగే. అపయశస్సు కలవాడిని అన్నికీడులు ఆవహించి నశింపజేస్తా' యని పూర్వం 
భక్తుల దైన్యాన్ని పోగొట్టేవాడైన, బ్రహ్మదేవుడు ప్రవచించి ఉన్నాడుగదా. అది జగత్తుకు శ్రేయస్సుకలిగించే సుభాషితం. 


సీ. విప్రులు గడు నర్జి వేడినం గలిమిలో( । బొచ్చెంబు సేయక యిచ్చు టొకటి, 
బలితంపుంబగతురం బరిమార్లు టొక్కటి, | దండియై యనిం జచ్చు టొండె నొకటి, 
శరణాగతుని నెట్టి శత్రువు నైనను । గరుణించి చంపక కాచు టొకటి, 
భామినీద్విజవృద్ధబాలాతురుల కైన | యాపద చెచ్చెరం బాపు టొకటి 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1247 
ఆ. యనంగ నివి వ్రతంబులై చెల్లు నాకు; నిం। దొకటి తప్పెనేని వికలకీర్తి 
నగుదు( గాన నిత్తు నఖిలమ్మ్ము నెటు(గ నా | ఖండలునకు€ గవచకుండలములు” 295 


ప్రతిపదార్థం: విప్రులు= (బ్రాహ్మణులు; కడున్‌= మిక్కిలి, అర్జిన్‌= కోరికతో; వే(డినన్‌= (ప్రార్థించగా; కలిమిలోన్‌= (ఉన్న) 
సంపదలో; పొచ్చెంబు+చేయక= తక్కువచేయక; ఇచ్చుట= దానంచేయటం; ఒకటి= ఒకటి; బలితంపు+పగతురన్‌= బలవంతు 
లైన శత్రువులను; పరిమార్చుట= సంహరించటం; ఒక్కటి= ఒకటి; అనిన్‌= యుద్దంలో; దండి+ఐ= మేటిఅయి; చచ్చుట+ఒండెన్‌= 
మరణించటం కాని; ఒకటి= ఒకటి; శరణ+ఆగతునిన్‌= రక్షణ కోరి ఆ(శ్రయించినవాడిని; ఎట్టిశత్రువున్‌+ఐనను= ఎటువంటి 
విరోధిని అయినప్పటికిని; కరుణించి= దయచూపి; చంపక= సంహరించక; కాచుట= రక్షించటం; ఒకటి= ఒకటి; భామినీ, 
ద్విజ, వృద్ద, బాల+ఆతురులకున్‌+ఐన= స్రీలకు (బ్రాహ్మణులకు ముసలివారికి పిన్నలకు దీనులకు దాపురించిన; ఆపద= 
కష్టం; చెచ్చెరన్‌= శీఘ్రంగా; పాపుట= పోగొట్టటం; ఒకటి= ఒకటి; అనంగన్‌= అనునట్టివి; ఇవి= పైనచెప్పినట్టివి; వ్రతంబులు+ఐ= 
నోములు అయి; నాకున్‌= నాకు; చెల్లున్‌= ఏర్పడినవి. ఇందున్‌= ఈ నోములలో; ఒకటి= ఒక్కటి అయినా; తప్పెనేనిన్‌= 
జరగకుండా తప్పితే; వికల, కీర్తిన్‌+అగుదున్‌= చెడినయశస్సు కలవాడనౌతాను; కానన్‌= కావున; అఖిలమ్మున్‌+ఎయింగన్‌= 
అంతయును తెలియగా; ఆఖండలునకున్‌= దేవేంద్రుడికి; కవచకుండలములు= కవచాన్ని కుండలాలను; ఇత్తున్‌= ఇస్తాను. 


తాత్పర్యం: ఇవి నేను పాటించే (వ్రతాలు (ప్రతిజ్ఞలు). బ్రాహ్మణులు కోరి నన్నడిగితే నా కున్న సంపదలో తక్కువ 
చేయకుండా దానం చేయటం ఒకటి. బలవంతులైన శత్రువులను సంహరించటం మరొకటి. లేదా యుద్దంలో 
వీరుడుగా మరణించటం ఇంకొకటి. పగవాడైనా శరణువేడితే చంపకుండా దయతో రక్షించటం మరింకొక్కటి. 
ఆడవారు కాని, బ్రాహ్మణులు కాని, ముసలివారు కాని, చిన్నవారు కాని, దీనులు కాని ఆపదలో చిక్కుకుంటే వారి 
ఆపదలను తొలగించటం మరొక్కటి. వీటిలో ఏ ఒక్కటి తప్పినా ముక్కలు చెక్కలైన కీర్తి కలవాడనౌతాను. కాబట్టి, 
ఇవన్నీ స్పష్టమయ్యేటట్టు ఇం(ద్రుడికి నాకవచకుండలాలను ఇచ్చివేస్తాను. 
వ. అనిన గర్జునకు సూర్యుం డిట్లనియె. 296 
తాత్సర్యం: అనగా సూర్యుడు కర్ణుడితో ఇట్టా అన్నాడు. 
క. “కడు నెయ్యురు హితముగ జె । ప్పెడు పలుకులు వినవు; గరము బేలవు; నీ వె 

క్కడ? బుద్దితెరువు లెక్కడ? చెడక వినుము నీకుం దెలియం జెప్పెదం గర్భా! 297 
ప్రతిపదార్థం: కర్ణా!= ఓకర్ణా!; కడున్‌= మిక్కిలి; నెయ్యురు= మిత్రులు; హితముగన్‌= (శ్రేయస్సు కలిగేటట్టుగా; చెప్పెడుపలుకులు= 
చెప్పేమాటలు; వినవు= వినిపించుకోవు; కరము= మిక్కిలి; బేలవు= అమాయకుడవు; నీవు+ఎక్కడ?= నీవు ఎక్కడ; బుద్ది 


తెరువులు= తెలివితో గూడిన తీరుతెన్నులు; ఎక్కడ?= ఎక్కడ; నీకున్‌= నీకు; తెలియన్‌+చెప్పెదన్‌= తెలిసేటట్లుగా 
వచిస్తాను; చెడక= చెడిపోకుండ; వినుము= నేను చెప్పినట్టు నడచుకొమ్ము. 


తాత్సర్యం: ఓ కర్ణా! నీ శ్రేయోభిలాషులు నీహితం కోరి చెప్పేమాటలు నీవు వినవు. నీవు మిక్కిలి అమాయకుడవు. 
నీవు ఎక్కడ? తెలివితేటలతో కూడిన తీరుతెన్నులు ఎక్కడ? నీకు నేను బాగుపడేమార్గం చెప్పుతున్నాను. నేను 
చెప్పినట్టు నడచుకొనుము. నీకు మేలు కలుగుతుంది. 


క. తనకు దనయులకు సతులకు । జననీజనకులకు బంధుజనులకు. గీడొం 
దని తెరువునం గీర్తి గనినం । జనుంగా కందటును జెడుయశం బేమిటికిన్‌? 298 


SG శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తనకున్‌= తనకును; తనయులకున్‌= పుత్రులకు; సతులకున్‌= భార్యలకు; జననీజనకులకున్‌= తలిదండ్రులకు; 
బంధు, జనులకున్‌= చుట్టాలకును; కీడు+ఒందని, తెరువునన్‌= హాని కలుగని మార్గాన; కీర్తి+కనినన్‌= యశస్సును ఆర్టిస్తే 
చనున్‌+గాక= ఒప్పుతుంది కాని; అందణును= ఎల్లరును; చెడు= కీడు పొందు; యశంబు= కీర్తి; ఏమిటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: తనకూ, తనపుత్రులకూ, తనభార్యలకూ, తనతలిదండ్రులకూ, చుట్టాలకూ; హాని కలుగనిమార్గంలో, 
యశస్సు నార్జించటం భావ్యమౌతుంది కాని అందరికి కీడు గలిగించే కీర్తి ఎందుకు? 
ఉ. కావున నీవు ప్రాణములు గావుము; కీర్తి యటుండనిమ్ము నీ 

జీవిత మున్న గీర్తి మణి చేరదె; కీర్తి యనంగ నొక్క డే 

లా? వనితల్‌ దనూభవులు లక్ష్ములు బంధులు సార్వభౌమతే 

జోవిభవంబు నిమ్మడరం జొప్పడు( బ్రాణ మొకండు గల్లినన్‌. 299 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఈవు= నీవు; ప్రాణములు= అసువులు; కావుము= రక్షించుకొనుము; కీర్తి+అటు+ఉండన్‌, 
ఇమ్ము= యశస్సును, అటువైపు ఉండనిమ్ము; నీజీవితము+ఉన్నన్‌= నీవు (బ్రదికి ఉంటే; కీర్తి= యశస్సు; మణీ= మరల; 
చేరదు+ఎ= దగ్గరకు రాదా?; కీర్తి= యశస్సు; అనంగన్‌= అనగా; ఒక్కండు= ఒకటి మాత్రమే; ఏలా= ఎందుకు?; వనితల్‌= 
పడతులు; తనూభవులు= సంతానము; లన్ష్ములు= సంపదలు; బంధులు= చుట్టాలు; సార్వభౌమ, తేజన్‌+విభవంబున్‌= 


చక్రవర్తిత్వంవలన చేకూరే దేదీప్యమాన మైన కాంతి సంపదను, ఇమ్ము+అడరన్‌= ఇంపుశోభిల్లేటట్టుగా; ప్రాణము+ఒకండు= 
జీవం ఒకటి; కల్షినన్‌= ఉంటేనే; చొప్పడున్‌= అమరుతాయి. 


తాత్పర్యం: కావున నీప్రథమకర్తవ్యం నీఅసువులను కాపాడుకొనటం. అసలు నీవు (బ్రదికి ఉంటే నిన్ను కీర్తి 
చేరుతుంది. ఒక్కకీర్తిమాత్రమే చేరటం ఏమిటి? భార్యలు బిడ్డలు సంపదలు చుట్టాలు చక్రవర్తిత్వతేజస్సు 
ఎన్నిఅయినప్పటికి ప్రాణము లున్నప్పుడే ఇంపుపెంపులు శోభిల్లుతాయి. 
క _ మృతుం డైన నరుండు వెస భ । స్మితు(డై చనుంగాక, కీర్తిమేలిమి గనునే? 

మృతదేహంబునకు నలం । కృతి. జేసినయట్ల మృతునికీర్తి తలంపన్‌. 300 
ప్రతిపదార్థం: మృతు(డు+ఐనన్‌= మరణం చెందితే నరుండు= మనుజుడు; వెసన్‌= శీఘ్రంగా; భస్మితుండు+ఐ= బూడిదగా 
మారినవాడై; చనున్‌+కాక= పోవునేకాని; కీర్తి= యశస్సుయొక్క; మేలిమి+కనును+ఏ= గొప్పతనాన్ని పొందుతాడా; మృతునికీర్తి= 
మరణించి నవాడియశస్సు; తలంపన్‌= యోచన చేయగా; మృతదేహంబునకున్‌= మరణించిన శరీరానికి, పీనుగుఒడలికి; 


అలంకృతి+చేసిన+అట్టు+అ= అలంకారం చేసినట్టే సున 


తాత్సర్యం: మరణించినపిదప మానవుడు బూడిదగా మారిపోతాడు. మరి యశస్సు యొక్క గొప్పతనాన్ని స్వయంగా 
చూడలేడు. పొందలేడు. ఆలోచిస్తే మరణించిన వాడి యశస్సు చచ్చినవాడి కళేబరానికి చేసిన అలంకారంవంటిదే 
సుమా! 


విశేషం: అలం: ఉపమ. 


వ. నీవు నాకు నత్యంతభక్తుండ వగుటంజేసి భక్తజనరక్షణంబు గర్తవ్యం బగుట ని ట్లన్నియుం జెప్పవలసె; 
మటియు దేవనిర్మితం బైన రహస్యం బొక్కటి గలదు; దాననసేసి నీయందు నాకు వాత్సల్యంబు 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1249 


మిగిలియుండు; నది యిప్పు డేను జెప్ప(; బిదపం దనయంతన యెజుంగంబడు; నీకు నర్దునునకుం దెగని 
పగయై యుండు; మీకు గయ్యంబు నయ్యెడు; నందు నీవు సహజకవచకుండలమండితుండ వగుటంజేసి 
యర్లునున కజేయుండ వయ్యెద; వట్లుంగాక వీనిం గోలుపోయితివేని యెంతయు దెప్పరం బగు ననినం 
గర్జుం డిట్లనియె; 301 


ప్రతిపదార్థం: నీవు= ఓకర్ణా; నాకున్‌= నాకు; అత్యంతభక్తుండవు= మిక్కిలి భక్తుడవు; అగుటన్‌+చేసి= కావటంచేత; 
భక్తజనరక్షణంబు= భక్తులను కాపాడటం; కర్తవ్యంబు+అగుటన్‌= చేయవలసిన ధర్మం కావున; ఇట్టు= ఈ రీతిగా; అన్నియున్‌= 
సమస్తమైన అంశాలను; చెప్పవలసెన్‌= వచించవలసివచ్చింది; మణియున్‌= అంతమాత్రమే కాక; దేవనిర్మితంబు+ఐన= 
దేవతలచేత ఏర్పరచబడిన; రహస్యంబు+ఒక్కటి= గూఢవిషయం ఒకటి; కలదు= ఉన్నది; దానన్‌+అ+చేసి= దానిమూలాన 
(ఆ రహస్యం కారణంగా); నీయందున్‌= నీమీద; నాకున్‌= నాకు; వాత్సల్యంబు= అనురాగం; మిగిలి+ఉండున్‌= మిక్కుటంగా 
ఉంటుంది; అది= ఆరహస్యం; ఇప్పుడు= ఈసమయంలో; ఏను= నేను; చెప్పన్‌= వచించను; పిదపన్‌= పిమ్మట; 
తన+అంతన్‌+అ= దాని అంతట అదే; ఎణు(గన్‌+పడున్‌= వెల్లడిజొతుంది; నీకున్‌= నీకును; అర్జునునకున్‌; తెగని= తీరని; 
పగ+ఐ+ఉండున్‌= శత్రుత్వం ఏర్పడిఉంటుంది; మీకున్‌= మీఇరువురకు (నీకును అర్జునుడికిని); కయ్యంబున్‌= యుద్ధమును; 
అయ్యెడున్‌= జరుగుతుంది; అందున్‌= ఆయుద్దంలో; -ఈవు= నీవు; సహజ, కవచ, కుండల, మండితుండవు, అగుటన్‌+చేసి= 
ప్రకృతిసిద్దంగా ఏర్పడిన కవచకుండలాలతో వెలుగొందేవాడవు అగుటచేత; అర్జునునకున్‌; అజేయుండవు+అయ్యెదవు= 
గెలువశక్యంగాని వాడవు జౌతావు; అట్టున్‌+కాక= ఆ విధంగా కాక; వీనిన్‌ ఈసహజ కవచకుండలాలను; కోలుపోయితివి+ఏనిన్‌= 
పోగొట్టుకొన్నావా; ఎంతయున్‌= మిక్కుటమయిన; దెప్పరంబు+అగున్‌= ఆపద ఏర్పడుతుంది; అనినన్‌= అని (సూర్యుడు) 
చెప్పగా; కర్గుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నీవు నాకు గొప్పభక్తుడవు. భక్తులను కాపాడటం అవశ్యం నిర్వహించవలసిన ధర్మంగదా! అందుచేత 
నీకు అన్నిఅంశాలు వివరించి చెప్పవలసి వచ్చింది. అంతమా(త్రమేకాక ఇందు ఒక దేవరహస్యం ఇమిడి ఉన్నది. ఆ 
రహస్యాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పును. కాని అది దానంతట అదియే వెలడి కాగలదు. నీకున్నూ అర్జునుడికిన్నీ 
| జ 
తీరనిపగ ఏర్పడి ఉంటుంది. మీకు యుద్దం జరిగితీరుతుంది. ఆ యుద్దంలో నీకు ప్రకృతిసిద్దంగా లభించిన 
కవచకుండలాలు ఉండటంచేత నీవు అర్జునుడికి గెలువశక్యంగానివాడవు కాగలవు. అట్టుకాక నీవు కవచకుండలాలను 
కోలుపోతే నీకు మిక్కుటమైన ఆపద ఏర్పడుతుంది” అని సూర్యుడు చెప్పగా కర్ణుడు ఈవిధంగా సమాధాన 
మిచ్చాడు. 


మ. “'కరుణామూర్తివి నీవు సంతతము భక్తశ్రీసమాధానత 
త్పరచిత్తుండవు గావునం గడంగి నాపై మక్కునం బద్మినీ 
వర! మే లానతి యిచ్చి తింకొకటి దేవా! నిన్ను! బ్రార్దించెదం; 
గరుణన్‌ నా ప్రతికూలదుర్లపిత వాక్యంబుల్‌ సహింపం దగున్‌. 302 


ప్రతిపదార్థం: దేవా!= (ప్రభూ!; పద్మినీవర!= తామరతీగకు వల్లభుడవైనవాడా, ఓ సూర్యభగవానుడా!; కరుణామూర్తివి= 
దయయే ఆకారంగా రూపొందినవాడవు; నీవు= నీవు; సంతతమున్‌= ఎల్లప్పుడును; భక్తశ్రీ సమాధాన, తద్‌+పర, చిత్తుండవు= 
నిన్ను ఆరాధించేవారికి శోభ కూర్చటంలోనే నిమగ్నమైన మనస్సు కలవాడవు; కావునన్‌= కాబట్టి; కడంగి= పూనిక వహించి; 
నాపైన్‌= నామీద; మక్కువన్‌= వాత్సల్యం చొప్పున; మేలు= శ్రేయం; ఆనతి+ఇచ్చితి(వ)= దయతో చెప్పావు; ఇంకన్‌+ఒకటి= 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇక ఒకటి; నిన్నున్‌= నిన్ను; ప్రార్టించెదన్‌= కోరెదను; కరుణన్‌= దయతో; నాప్రతికూల, దుర్లపిత, వాక్యంబుల్‌= నేను చెప్పే 
ఎదురుమాటలు చెడ్డవి; సహింపన్‌+తగున్‌= ఓర్చుకొన తగును. 


తాత్సర్యం: దేవా! పద్మినీవల్లభా! ఓ సూర్యభగవానుడా! నీవు మూర్తీభవించిన దయవు. ఎల్లప్పుడు భక్తుల మేలు 
కోరి వారికి శోభ చేకూర్చటంలోనే నిమస్టమయిన మనస్సు కలవాడవు. నామీద వాత్సల్యం చొప్పున నాశ్రేయస్సునుగూర్చి 
నీవు దయతో హితోపదేశం చేశావు. అయినను నిన్ను ఇంకొకటి అర్థిస్తున్నాను. నీమాటకు ఎదురుచెప్పే నా దుర్భాషల్ని 
మన్నించ వేడికోలు. 


క. అన్ఫతమున కెంత వెటితును । విను మంతకునకును నంత వెజవ; మును వహిం 
చినవ్రతము విడిచి దుర్గతి । జనం జాలుదు నయ్య! నన్ను జనునే మాన్పన్‌? 303 


ప్రతిపదార్థం: అనృతమునకున్‌= అసత్యానికి; ఎంత వెబితును= ఎంతగా భయపడతానో; వినుము= అవధరించుము; 
అంతకునకునున్‌= యముడికికూడ; అంత వెజవన్‌= అంతగా భయపడను; మును= ఇంతకుముందు; వహించిన (వ్రతమున్‌= 
పూనిన నోమును విడిచి; దుర్గతిన్‌= చెడుమార్గంలో; చనన్‌+చాలుదునయ్య= నడువగలుగుదునా? (నడువలేను సుమా); 
నన్నున్‌= నన్ను; మాన్పన్‌+చనునే (ఆ (వ్రతమునుండి); ఆపటం భావ్యమా? (భావ్యం కాదు); 


తాత్సర్యం: దేవా! అవధరింపుము. అసత్యానికి భయపడినట్టుగా, నేను యముడికి కూడా భయపడను. ముందు 
పూనిన నోమును విడిచి ఇపుడు చెడుమార్గంలో నడువజాలను. నన్ను సద్రతంనుండి మరల్పటం పాడికాదు. 


వ. అర్హ్జునుండు దుర్ణయుం డని చూడవలవదు, నీవును మదీయంబు లగు దివ్యాస్తంబు లెటుంగుదు; 
జామదగ్న్యుండును ద్రోణుండును నాకు నొసంగినదివ్యాస్తంబు లల్పంబులు గావు, గావున నవశ్యంబును 
సమరంబున నమరరాజనందనుం దెగటార్పనోపుదు; నీ వింక నొండు దలంపక నాకు ననుజ్ఞ యి' మ్మనిన 
నొక్కింత విచారించి యాదేవుండు రాధేయున కి ట్లనియె. 304 

ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; దుర్ద్ణయుండు+అని= గెలువరానివాడని; చూడన్‌వలవదు= తలపోయవద్దు; నీవును= 

నీవుకూడా; మదీయంబులు+అగు= నావైన; దివ్య+అ(స్రంబులు= దేవతామహిమ గల ఆయుధాలు; ఎయుంగుదు(వు)= 
తెలియుదువు; జామదగ్భ్యుండును= జమదగ్నికొడుకు పరశురాముడున్నూ; ద్రోణుండును= (ద్రోణుడున్నూ; నాకున్‌+ఒసంగిన= 
నాకు ఇచ్చిన; దివ్య+అ(స్త్రంబులు= దేవతామహిమ కల బాణాలు; అల్పంబులు+కావు= తక్కువైనవి కావు; కావునన్‌= కాబట్టి; 
అవశ్యంబును= తప్పనిసరిగా; సమరంబునన్‌= యుద్దంలో; అమరరాజనందనున్‌= దేవేంద్రుడి కుమారుడి ని-అర్జునుడి ని; 
తెగటార్సన్‌+ఓపుదున్‌= సంహరించ జాలుదును; నీవు= నీవు; ఇంకన్‌= ఇక మీద; ఒండు+తలంపక= వేరొకటి ఆలోచించక; 
నాకున్‌= నాకు; అనుజ్ఞ+ఇమ్ము= ఆనతి దయచేయుము; అనినన్‌= అని (కర్షుడు) వచించగా; ఒక్క+ఇంత= ఒకకొంత 

(తడవు); విచారించి= ఆలోచించి; ఆ దేవుండు= ఆ దేవుడు, సూర్యభగవానుడు; రాధేయునకున్‌= రాధకొడుకుకు - కర్ణునికి; 

ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్పర్యం: ఓ సూర్యదేవా! అర్జునుడు గెలువరానివాడని నిర్ణయించకుము. నా వద్దనున్న దివ్యాస్రాలను గూర్చి 
నీకు కూడా తెలియును. పరశురాముడు [ద్రోణుడు నాకు ఇచ్చిన దివ్యాస్రాలు తక్కువ అయినవి కావు. కావున 
యుద్దంలో నేను అర్జునుడిని సంహరించటం తథ్యం. నీవు వేరే ఆలోచనలు చేయక నన్ను ఆశీర్వదించుము” అని 
కర్ణుడు అన్నాడు. సూర్యుడు కొంతతడవు యోచించి కర్షుడికి ఈవిధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1251 
సూర్యుండు గర్లునితో నింద్రుచే శక్తి గైకొను మని సెప్పుట (సం. 3-286-14) 
తే. _ 'ఎల్లభంగుల నిశ్చయం బిదియ యేని । వత్స! విను మింక నొక్కటి; వాసవునకుC 
గలదు దారుణంబును నమోఘంబు నైన । శక్తి; యది నీకు నడుగుము సవినయముగ. 305 


ప్రతిపదార్థం: వత్స!= నాయనా కర్ల!; ఎల్ల, భంగులన్‌= అన్నివిధాల; నిశ్చయంబు= నిర్ణయం; ఇది+అ= ఇదియే; ఏని= 
అయితే; ఇంకన్‌= ఇంక; ఒక్కటి= ఒకమాట; వినుము= ఆలకించుము; దారుణంబును= భయంకరమైనదిన్నీ; అమోఘంబును= 
బీరువోవనట్టిదిన్నీ; ఐన= ఐన; శక్తి= శక్తి అనే ఆయుధవిశేషం; వాసవునకున్‌= దేవేం(ద్రుడికి; కలదు= ఉన్నది; సవినయముగన్‌= 
నమ్రతతో; అది= ఆ శక్తి; నీకున్‌= నీకు (ఇమ్మని); అడుగుము= కోరుము. 


తాత్సర్యం: 'నాయనా, కర్ణా! దేవేంద్రుడు అడిగితే కవచకుండలాలను దానం చేయటమే నీ కృతనిశ్చయం అయితే, 
ఇంకొక మాట చెప్పుతాను. వినుము. దేవేంద్రుడికడ తిరుగులేని భయంకరమైన ఆయుధవిశేషం ఒకటి ఉన్నది. 
దానిపేరు శక్తి. నీవు వినమ్రంగా ఆ శక్తిని అడిగి తీసికొనుము. 


క. తొలి తొలి బలసూదనుచే( । జెలువుగ నాదివ్యశక్తి చేకుజం గొని కుం 
డలములు€ గవచంబును మణి | యలఘుమతీ! యిమ్ము భద్ర మగు నిట్లయినన్‌. 306 


ప్రతిపదార్థం: అలఘుమతీ!= గొప్పబుద్ది కలవాడా, కర్ణా!; తొలి తొలి= మొట్టమొదట; బలసూదనుచేన్‌= దేవేంద్రుడిచేతినుండి; 
చెలువుగన్‌= పొలుపుగ; ఆ దివ్యశక్తి= ఆ దివ్యమైన ఆయుధవిశేషం; చేకుజన్‌+కొని= చేకూరేటట్టుగా పరిగ్రహించి; మటీ= 
పిదప; కుండలములు= కుండలాలు; కవచము= తనుత్రాణం; ఇమ్ము= ఒసంగుము; ఇట్టు+అయినన్‌= ఈ రీతిగా జరిగితే 
(శక్తిని నీవు గైకొంటే); భద్రము+అగున్‌= (నీకు) మేలు కలుగుతుంది. 


తాత్సర్యం: మేధావి అయిన ఓ కర్ణా! మెట్టమొదట ఆయుధవిశేషమైన ఆ దివ్యశక్తిని పరిగ్రహించి, పిదప నీకవచాన్ని 
కుండలాలను దేవేంద్రుడికి ఇమ్ము. అప్పుడు నీకు భద్రమౌతుంది. 


ఉ. వైరులంజంపి చంపి వెస వచ్చు. గరంబున కాజిలోన న 

ద్దారుణశక్తి వాసవు(డు దానన తొల్లి సహస్రసంఖ్యలం 

గ్రూరసురారిసంఘముల( గూల్లె; మహాభుజ! నీకు నెమ్మి నా 

ఘోరపు సాధనంబు దొరకొన్న నవశ్యము గెల్లు వైరులన్‌.' 307 
ప్రతిపదార్థం: మహా+భుజ!= గొప్పపరాక్రమం కలవాడా!; ఆ+దారుణశక్తి= ఆ ఘోర “శక్తి; వైరులన్‌= శత్రువులను; చంపి, 
చంపి= పలుమారులు సంహరించి; వెసన్‌= శీఘ్రంగా; ఆజిలోనన్‌= యుద్దంలో; కరంబునకున్‌= చేతికి; వచ్చున్‌= అరుదెంచును; 
వాసవు(డు= దేవేంద్రుడు; తొల్లి= పూర్వం; దానన్‌+అ= దానివలననే, ఆశక్తి అనే ఆయుధవిశేషంచేతనే; (క్రూర, సుర+అరి, 
సంఘములన్‌= భయంకరులైన రాక్షసుల సమూహాలను; సహ(స్రసంఖ్యలన్‌= వేనకు వేలు; కూల్చెన్‌= సంహరించాడు; నీకున్‌= 
నీకు; ఆఘోరము+సాధనంబు= ఆ భయంకరమైన ఆయుధం; నెమ్మిన్‌= ఒప్పిదంగా; దొరకొన్నన్‌= లభించితే; వైరులన్‌= 
శత్రువులను; అవశ్యం= తప్పకుండా; గెల్తు(వు)ు= జయించగలవు. 


తాత్పర్యం: ఆ భయంకరమైన ఆయుధవిశేషం శక్తి యుద్దంలో శత్రువులను పలుమారులు సంహరించి శీఘ్రంగా 
మరల మరల చేతికి చేరుతూ ఉంటుంది; ఆ ఆయుధంచేత పూర్వం వేనకువేలమంది భయంకరరాక్షసులను 


1252 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవేంద్రుడు సంహరించి ఉన్నాడు. పరాక్రమవంతుడ వైన ఓకర్ణా! నీకు ఆ భయంకరమైన ఆయుధం శక్తి లభిస్తే 
శత్రువులను సులువుగా జయించగలవు”. 


వ. అని చెప్పి కమలహితుం డంతర్శితుం డయ్యె; కర్ణుండును వాసవురాక కెదురుసూచుచుండ; ననిన విని 
జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 308 

ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; కమలహితుండు= సూర్యుడు; అంతర్జి తుండు+అయ్యెన్‌= అదృశ్యుడు అయ్యాడు; 
@థ యౌ 


కర్ణుండును; వాసవురాకకున్‌= దేవేంద్రుడి ఆగమనానికి; ఎదురుచూచుచున్‌+ఉండెన్‌= నిరీక్షిస్తూ ఉన్నాడు; అనినన్‌= అని 
చెప్పగా; విని= ఆలకించి; జనమేజయుండు; వైశంపాయనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పి సూర్యుడు అంతర్జానం చెందాడు. కర్గుడు దేవేంద్రుడిరాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు - అని 
చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు. 


మధురాక్కర 
“కలదు దేవగుహ్యం బని కమలబాంధవుండు గర్జుం 
బలికె నని చెప్పి; తది యెద్ది? బలియుం డా సూతజుండు 
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయి( బడసె? 
వెలయ నివ్విధమంతయు వివరింపవలయు నాకు.” 309 


ప్రతిపదార్థం: కమలబాంధవుండు= సూర్యుడు; దేహగుహ్యంబు= దేవతలకు సంబంధించిన రహస్యం; కలదు= ఉన్నది; అని= 
అంటూ; కర్టున్‌= కర్షుడితో; పలికెన్‌= చెప్పాడు; అని చెప్పితి(వ)ి= అని చెప్పావు; అది= (ఆ దేవరహస్యం); ఎద్ది= ఏది?; 
బలియుండు= బలవంతుడు; ఆ సూతజుండు= ఆ సూతుడికొడుకు-కర్లుడు; లలితకవచంబు= మనోహరమైన తనుత్రాణం; 
మణి కుండలములున్‌= మణులతో పొదగబడిన చెవిపోగులు; ఏ+మెయిన్‌= ఏరీతిగా; పడసెన్‌?= పొందాడు?; 
ఈ+విధము+అంతయున్‌= ఈరీతి సమస్తం; వెలయన్‌= (ప్రస్సుటం అయ్యేటట్టుగా; నాకున్‌= నాకు; వివరింపన్‌వలయున్‌= 
విస్తరించి తెలుపవలెను. 


తాత్సర్యం: ఏదో దేవరహస్యం కలదని కర్షుడితో సూర్యుడు చెప్పి ఉన్నాడని నీవు చెప్పావు. ఆ రహస్యం ఏది? 
బలవంతుడైన ఆ సూతసుతుడు కర్లుడు ఆ కవచకుండలాలను ఏవిధంగా సంపాదించాడు? ఈ విషయాలను 
తేటతెల్లంగా నాకు తెలుపగోరుతాను. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు. ఆరణ్యం: 6-352 విశేషాంశం. 


వ. అనిన వైశంపాయనుం 'డదియంతయుం జెప్పెద విను మని యిట్లనియె; దొల్లి కుంతిభోజు నింటికి 
దుర్వాసుం డతిథియై వచ్చి వానిచేత సత్మృతుండై 'నాకు నీయింటం గొంతకాలంబు వసియింప నిష్టం 
బైనది; నాయున్నంత కాలంబును నీవును నీయనుచరులును నిర్వ్యాజం బగు భక్తి సేయవలయు; ని ట్లోపుదే?' 
యనుటయు నొడంబడి యతండు దన కూ(తుం బృథ యను కన్యం బిలిచి యమ్మహామునిం జూపి.310 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1253 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (జనమేజయుడు) పల్కగా; వైశంపాయనుండు; అది= (ఆకథ); అంతయున్‌= సమస్తం; (ఆ 
దేవరహస్యగాథను); చెప్పెదన్‌= తెలుపుతాను; వినుము= ఆలకించుము; అని= అని వచించి; ఇట్టు+అనియెన్‌; తొల్లి= 
పూర్వం; కుంతిభోజు+ఇంటికిన్‌= కుంతిభోజుడి గృహానికి; దుర్వాసుండు; అతిథి+ఐ= అతిథియైె వచ్చి= అరుగుదెంచి; 
వానిచేతన్‌= కుంతిభోజుడిచేత; సత్మృతుండు+ఐ= సమ్మానించబడినవాడై; నాకున్‌= నాకు; నీయింటన్‌= ఓ కుంతిభోజమహారాజా 
నీ గృహంలో; కొంతకాలంబు= కొన్నినాళ్లు; వసియింపన్‌= నివసించాలని; ఇష్టంబు+ఐనది= కోరిక కలిగింది; నా+ఉన్న+అంత, 
కాలంబును= నేను ఉన్న సమయంమేరకు; నీవును= నీవున్నూ; నీ+అనుచరులును= నీ సేవకులున్నూ; నిర్వాజంబు+అగు= 
సహజమైన (ఎట్టికారణాలు లేకుండగా); భక్తి+చేయవలయున్‌= పూజ్యభావం చూపాలి; ఇట్టు+ఓపుదు(వు)+ఏ?= ఈరీతిగా 
నీవు చేయగలవా?; అనుటయున్‌= అని అనగానే; అతండు= అతడు, కుంతిభోజుడు; ఒడంబడి= అంగీకరించి; తనకూ. 
తున్‌= తన పుత్రికను; పృథ+అను, కన్యన్‌= పృథ అనే పేరుకల పెండ్డికానిది అయిన లేత జవరాలను; పిలిచి= దగ్గరకు 
రప్పించి; ఆ, మహా+మునిన్‌+చూపి= ఆ మహానుభావుడిని చూపి. 


తాత్సర్యం: అని జనమేజయుడు అడుగగా- వైశంపాయనుడు, 'దాని నంతటిని సవిస్తరంగా చెప్పగలను; ఆలకించుము” 
అని ఈ విధంగా పలికాడు: పూర్వం కుంతిభోజుడిగృహానికి దుర్వాసమహర్షి అతిథిగా ఏతెంచాడు. కుంతిభోజుడు 
ఆ మునిని పూజించాడు. దుర్వాసుడు, 'ఓమహారాజా! నాకు నీ గృహంలో కొన్నినాచ్లు నివసించవలెనని కోరిక 
కలిగింది. నేను ఉన్నంతకాలం నీవున్నూ నీ సేవకులున్నూ ఎట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా సహనంతో నాకు 
పరిచర్య చేయగలరా? చెప్పుము” అని అడిగాడు. అందుకు కుంతిభోజుడు సమ్మతించి, తన పుత్రిక, పెండ్లికాని 
బాలను పృథ అనే కన్యకను పిలిచి ఆ మహామునిని చూపి ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: (1) కుంతిభోజుడు పృథను పెంచుకొనిన యాదవభూపతి. (2) అతిథి- తిథివారనక్షత్రాలు లేకుండ పయనించే 
బాటసారి అని మొట్టమొదటి అర్థం. తదుపరి- అతిథి అనగా స్వాగతసత్కారాలను కోరి గృహస్థులను చేరే బాటసారి - అనే 
అర్థం ఏర్పడింది. గృహస్థుల ఆహ్వానంచొప్పున వచ్చినవాడు 'అతిథి' అని - ఆహ్వానం లేకుండ వచ్చేవాడు 'అభ్యాగతుడు” 
అనే వివక్ష ఏర్పడింది. భారతీయసంస్కృతిలో గృహస్థులకు అతిథిపూజ, అభ్యాగతసేవ ప్రాముఖ్యాన్ని వహించాయి. “అతిథిదేవోభవ” 
- “అభ్యాగతఃస్వయంవిష్ట్యు” అనే సుభాషితాలు ప్రాచీన భారతీయసంస్కృతిలో అభ్యాగతులకు అతిథులకు గల (ప్రాముఖ్యాన్ని 
వెల్లడిస్తున్నవి. (3) దుర్వాసుడు- శీఘ్రకోపనుడుగా పౌరాణికవాజ్మయంలో సుప్రసిద్దుడైన బుషివరేణ్యుడు. 


ఉ. “'దేవసమాను(డీ ధరణిదేవుండు; వేడుక మధ్భహంబునం 
దా వసియింప( గోరుటయు, దానికి నేనును నియ్యకొంటి, నిం 
దీవరనేత్ర! నీవు గడుధీరవు, సద్వినయోపచారసం 
భావితవృత్త; వట్లగుట భక్తి భజింపుము బ్రాహ్మణోత్తమున్‌. 311 


ప్రతిపదార్థం: ఇందీవరనేత్ర!= నల్లకలువల వంటి కన్నులు కలదానా, ఓపృథాకుమారీ!; ఈ ధరణిదేవుడు= ఈబ్రాహ్మ 
ణుండు; దేవసమానుండు= దేవతలతో సమానుడు; వేడుకన్‌= (ప్రీతితో; మత్‌+గృహంబునన్‌= మనయింటిలో; తాన్‌= తాను; 
వసియింపన్‌+కోరుటయున్‌= ఉండవలెనని ఆశించటం; దానికిన్‌= అందుకు; నేనునున్‌= నేనున్నూ; ఇయ్యకొంటిన్‌= 
సమ్మతించాను; నీవున్‌= నీవు; కడున్‌= మిక్కిలి; ధీరవు= ధైర్యవంతురాలవు; సత్‌+వినయ+ఉపచార, సంభావితవృత్తవు= 
మంచి నమ్రతతో కూడిన పరిచర్య చేయటానికి ఆలోచించే శీలం కలదానవు; అట్టు+అగుటన్‌= అందుచేత; భక్తిన్‌= 
పూజ్యభావంతో; (బ్రాహ్మణ+ఉత్తమున్‌= విప్రులలో శ్రేష్టుడు అయినవాడిని, దుర్వాసుడిని; భజింపుము= సేవించుము. 


ie శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ బ్రాహ్మణుడు దేవతలతో సరితూగకలవాడు. ప్రీతితో మనగృహంలో నివసించటానికై కోరాడు. 
నేను గూడ సమ్మతించాను. నల్లకలువలవంటి నేత్రాలు గలదానా! ఓప్పథాకుమారీ!; నీవు మిక్కిలి ధైర్యవంతురాలవు. 
అణకువతో పరిచర్యచేయగల అభిరుచి అభినివేశం కలదానవు. విప్రులలో (శ్రేష్టుడైన ఈ దుర్యాసమహర్షినిసేవించుము. 


క. ఇత. డెత్తజి నెయ్యది స । మృతి. గోరిన నది ఘటించి మచ్చిక నిడి తో 
షితు6 జేయు మిమ్మహాత్ముని । మతి యలుగక యుండవలయు మానిని! యెపుడున్‌. 312 


ప్రతిపదార్థం: మానిని!= అభిమానం కలదానా, ఓప్పథాకుమారీ!; ఇతండు= ఈ దుర్వాసుడు; ఏతటిన్‌= ఏవేళను; ఎయ్యది= 
(ఏ+అది)= దేనిని; కోరినన్‌= వాంఛిస్తే; అది= ఆ కోరిక; ఘటించి= సమకూర్చి; మచ్చికన్‌+ఇడి= (ప్రీతితో ఒసంగి; 
తోషితున్‌+చేయుము= సంతృప్తి నందినవాడినిగా చేయుము; ఈ+మహా+ఆత్ముని, మతి= ఈమహానుభావుడియొక్క మనస్సు; 
ఎపుడున్‌= ఎప్పుడును, అలుగక ఉండన్‌వలయున్‌= కోపం చెందక ఉండవలయును. 


తాత్పర్యం: ఓ పృథాకుమారీ! ఈ మహానుభావుడు, ఏ సమయంలో ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే తీర్చుము. 
సదా ఆతడు సంతృప్తి చెంది ఉండేటట్టుగా చూడుము. ఆతడు కోపించకూడదు సుమా. 
ఆ. వినుము విప్రవరులు వెడవెడం గినిసిరే | నియును ధరణి యెల్ల నీటు సేయం 

జాలుదురు తపఃప్రశస్తులు దుర్వార । తేజు లెందు నధికధీరమతులు. 313 
ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; తపఃప్రశస్తులు= (తపస్‌+(ప్రశస్తులు=) తపస్సుచేయటంచేత గొప్పవారు; దుర్వార, 
తేజులు= వారించుటకు శక్యం కాని తేజస్సు కలవారు; ఎందున్‌= ఎచటనైనను; అధిక, ధీరమతులు= మిక్కుటమైన ధైర్యంతో 


కూడిన బుద్దికలవారు అగు, విప్రవరులు= (బ్రాహ్మణోత్తములు; వెడవెడన్‌= కొంచెముగా నైనా; కినిసిరి+ఏనియును= కోపగిస్తే 
చాలు; ధరణి+ఎల్లన్‌= భూమిని అంతటిని; నీణు+చేయన్‌+చాలుదురు= బూడిద చేయ జాలుదురు; 


తాత్సర్యం: సావధానంగా ఆలకించుము. లేశమా(త్రమైనా విప్రవరులు ఆ(గ్రహంచెందితే ఈభూగోళం సమస్తాన్ని 
బూడిదచేయగలశక్తి కలవారు. వారు తపస్సు చేయటంచేత గొప్పవారు; వారించటానికి వీలులేని తేజస్సు కలవారు; 
మిక్కుటమైన ధైర్యంతో కూడిన తెలివితేటలు కలవారు. 
క. భూదేవపరాభవమున( । గాదే వాతాపిదండక ప్రభృతులు పెం 

పేది చెడిరి; భూదేవస । మాదరమునం గాదె బ్రదికినవి యిజ్జగముల్‌. 314 


ప్రతిపదార్థం: భూదేవపరాభవమునన్‌+కాదు+ఏ= (బ్రాహ్మణులను అవమానించటంచేతనే కదా; వాతాపి, దండక, (ప్రభృతులు= 
వాతాపి, దండకుడు మున్నగువారు; పెంపు+ఏది= జొన్నత్యం తరిగి; చెడిరి= నశించారు; ఈ+జగముల్‌= ఈ లోకాలు; 
భూదేవ, సమ్‌+ఆదరమునన్‌+కాదె= బ్రాహ్మణులను బాగా ఆదరించటంచేతనే కదా; (బ్రదికినవి= జీవించాయి. 


తాత్సర్యం: (బ్రాహ్మణులను అవమానించటంచేతనే కదా వాతాపి దండకుడు మున్నగువారు తమబాన్నత్యాన్ని 
కోలుపోయి నశించారు. బ్రాహ్మణులను ఆదరించటంచేతనేకదా ఈ లోకాలు (బ్రదికాయి. 


విశేషం: (1) అగస్యమహాముని ఇల్వలుడి ఆతిథ్యం స్వీకరించి అతడు 'వాతాపి' అనే తన తమ్ముడిని చంపి నరమాంసాన్ని 
వడ్డించగా, (గ్రహించి వాతాపిని బీర్లంచేసికొన్నాడు. ఇల్వలుడు తమ్ముడిని సంహరించి నరమాంసాన్ని తెలియని అతిథులకు 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1255 


వడ్డించి వారు ఆరగించిన పిదప 'వాతాపీ”! రమ్ము అని పిలిచేవాడట. అతిథిపొట్ట చీల్చుకొని పునరుజ్జీవితుడై వాతాపి 
బయల్వెడలేవాడట. పిదవ ఇరువురు అన్నదమ్ములును - అతిథిమాంసాన్ని కమ్మగా భుజించేవారట. ఈ పన్నాగం 
అగస్తమహర్షిదగ్గర పారలేదు. 


సీ, పసిబిడ్డ వయ్యును బడతతి! నీ వెంతయు । గుణవంతురాలవు గురులయందు. 
బెద్దలయందును బృథివీసురులయందు. । గడుభక్తి సేయుదు కమలనయన! 


బంధులు( జెలులు సంబంధిజనంబులు. । బురమువారలు నంతిపురమువారు€ 
బూంబోండి! నిను నెమ్మి బొగడనివారు లే; | రేమని వర్ణింతు నేను నిన్ను? 


తే. యదుకులంబునం బుట్టి యత్యంతసౌఖ్య । మమరఈ బెరింగితి నాపుత్రి వై, త్రిలోక 
సుందరము రూపు, ప్రాయంబు సొంపు, నిట్టి । దిచ్చరిత్రంబు సతులకు నెందు గలదు? 315 


ప్రతిపదార్థం: పడంతి= ఓప్పథా దేవీ; నీవు= నీవు; పసిబిడ్డవు+అయ్యును= చిన్నపిల్లవు అయినను; ఎంతయున్‌= మిక్కిలి; 
గుణవంతురాలవు= మంచిగుణాలు కలిగినదానవు; కమలనయన!= పద్మాలవంటి కన్నులు కలదానా, పృథాకుమారీ!; గురుల, 
అందున్‌= ఒజ్జలపట్ట పెద్దల, అందును= వయసుమళ్ళినవారిపట్లను; పృథివీసురుల, అందున్‌= బ్రాహ్మణులపట్ట; కడున్‌= 
మిక్కిలి; భక్తి+చేయుదు(వు)= పూజ్యభావాన్ని చూపుతావు; పూంబోంది= పువ్వువలె మనోహరమైన దేహంకలదానా!; బంధులున్‌= 
చుట్టాలూ; చెలులున్‌= సఖులూ; సంబంధిజనంబులున్‌= కావలసినవారును; పురమువారలున్‌= పౌరులూ, అంతిపురమువారున్‌= 
అంతఃపురంలోనివారున్నూ; నినున్‌= నిన్ను; నెమ్మిన్‌= అనురాగంతో; పొగడనివారు= ప్రశంసించనివారు; లేరు= లేరు; ఏను= 
నేను; నిన్నున్‌= నిన్ను; ఏమి+అని, వర్లింతున్‌= నిన్ను ఏవిధంగా పొగడగలను; యదుకులంబునన్‌= యాదవవంశంలో పుట్టి= 
ఉద్భవించి; అత్యంత సౌఖ్యము= గొప్పభోగం; అమరన్‌= విలసిల్లగా; నాపు(త్రివి?ఐ= నా కూతురువై; పెరింగితి(మి= అభివృద్ది 
చెందావు; రూపు= నీ రూపము; ప్రాయంబు= వయసు; సొంపు= శోభ; త్రిలోకసుందరము= మూడులోకాలలోను సుందరమైనది; 
ఇట్టిది= ఇటువంటిదైన; ఈ+చరిత్రంబు= ఈ నడవడిక; సతులకున్‌= ఆడువారికి; ఎందున్‌= ఎక్కడ; కలదు?= ఉన్నది? 


తాత్సర్యం: ఓ పృథాకుమారీ! నీవు వయసున చిన్నపిల్లవే కాని, గొప్పగుణాలు కలదానవు. ఒజ్జలయందు పెద్రలయందు 
(బ్రాహ్మణులయందు మిక్కిలిపూజ్యభావం చూపుతుంటావు. పద్మాలవంటికన్నులుకలదానా! చుట్టాలు నెచ్చెలులు 
పరిజనాలు నగరంలోనివారు, నగరిలోపలివారు నిన్ను ప్రశంసించనివారు లేరు. పూవువలె సుకుమారమైన శరీరం 
కలదానా!, నేను నిన్ను ఏరీతిగా అభినందించగలను? యాదవవంశంలో జన్మించి నాపుత్రికవై నీవు 
సకలభోగభాగ్యాలతోనూ పెరిగావు. త్రిలోకసుందరమైనది నీరూపం. లేజవ్వనపు సొగసుతో ఒయ్యార మొలికెడి 
ఇట్టీిచరిత్ర ఆడుపిల్లలలో ఎచట కన్పిస్తుంది? 


విశేషం: నీ చరిత్రంబు సతులకు నెందుగలదు? - అకాడమీ (ప్రతిలోని ఈ పాదంలో యతి భంగం జరిగింది, అందుచేత 

తెలుగు విశ్వవిద్యాలయం (ప్రతిలోను, రామా అండ్‌ కో వారి (ప్రతిలోను ఉన్న “ఇచ్చరిత్రంబు సతులకు నెందుగలదు?” అనే 

పాఠం స్వీకరించబడింది. 

వ. నీగౌరవం బంతయు నెటింగి కాదె వహ్నిసమానుండైన యీ మహాముని నారాధించుటకు నీయందు 
భారం బెక్కించెద; నీవును దర్పంబును నహంకారంబును దూరంబున నిడి యిప్పుణ్యపురుషుం బరితుష్టుం 
జేసి కృతార్థతం బొందు" మనిన నక్కన్య యి ట్లనియె. 316 


ee శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీగౌరవంబు+అంతయున్‌= నీగొప్పతనాన్ని సమస్తమున్నూ; ఎతింగి+కాదు+ఎ= తెలిసియే కదా; వహ్ని, 
సమానుండు+ఐన= నిప్పుతో తుల్యుడైన; ఈ మహామునిన్‌= ఈ మహర్షిని; ఆరాధించుటకున్‌= అర్చించటానికి, 
సపర్యచేయటానికి; నీయందున్‌= నీమీద; భారంబు= బరువు; ఎక్కించెదన్‌= మోపెదను; నీవును= నీవున్నూ; దర్పంబును= 
గర్వంబును; అహంకారంబును= స్వాతిశయాన్ని; దూరంబునన్‌+ఇడి= దవ్వుల పెట్టి; ఈ+పుణ్య, పురుషున్‌+పరితుష్టున్‌+చేసి= 
ఈ పుణ్యాత్ముడిని సంతోషించిన వాడినిగా ఒనర్చి; కృతార్థతన్‌+పొందుము= ధన్యత్యాన్ని అనుభవించుము; అనినన్‌= అని 
(కుంతిభోజుడు) చెప్పగా; ఆ+కన్య= పృథాకుమారి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'ఓప్పథాకుమారీ! నీకు నీగొప్పతనం చాకచక్యాలు అనుభవామైేడితాలు. అందుచేతనే నిప్పుతో తుల్యు 
డైన ఈ మహర్షిని అర్చించి శుశూషసల్పటానికై నిన్ను ఎన్నికచేసి ఆ భారాన్నంతటినీ నీపై మోపాను. నీవు గర్వాన్నీ 
స్వాతిశయాన్నీ సంపూర్ణంగా విడనాడి ఈ మహానుభావు డైన దుర్వాసుడిని సంతోషింపచేసి నీవు ధన్యురాలవు 
కమ్ము" అని కుంతిభోజుడు చెప్పగా ఆ కన్య పృథాకుమారి ఇట్లా బదులు పలికింది. 
ఉ.  'కోరుదు నేను విప్రతతిం గొల్వంగ నెప్పుడు నాత్మలోన; నా 

కోరినకోర్కి నేడు దలకూడె; నరేశ్వర! యట్లు గాక నీ 

కోరినయట్టి యవ్విధము గోరి యొనర్గుట నాదుభాగ్యసం 

భారము గాదె! యూటడుము భారము నాపయి. బెట్టి నెమ్మదిన్‌.” 317 


ప్రతిపదార్థం: నర+ఈశ్చర!= రాజా, ఓకుంతిభోజమహారాజా!; విప్రతతిన్‌= బ్రాహ్మణుల సమూహాన్ని; కొల్వంగన్‌= సేవచేయటానికి; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; ఆత్మలోనన్‌= మనస్సులో; ఏను= నేను; కోరుదున్‌= ఆకాంక్షిస్తాను; నాకోరినకోర్కి= నేను 
కోరినట్టికోరిక; నేండు= ఈ రోజున; తలకూడెన్‌= సమకూరింది; అట్టున్‌+కాక= అట్టుకానిచో; నీకోరిన+అట్టి= నీవు అభిలషించిన; 
ఆ+విధము= ఆ రీతి; కోరి= మనసుపడి; ఒనర్చుట= చేయటం, నా+భాగ్య సంభారము+కాదు+ఎ= నాయొక్క అదృష్టయోగ 
భారంకాదా; భారమున్‌= బరువును, నాపయిన్‌+పెట్టి= నామీద మోపి; నెమ్మదిన్‌= (నెజ+మదిన్‌=) నిండుచిత్తంతో; ఊజడుము= 
విశ్రాంతి నందుము. 


తాత్సర్యం: 'ఓ కుంతిభోజమహారాజా! బ్రాహ్మణులకు పరిచర్యచేయవలెనని ఎల్లప్పుడూ నేను నామదిలో 
ఉవ్విళ్ళూరుతుంటాను. ఈ నాటికి నాచిరకాలవాంఛ ఈడేరింది. అట్టుగాకపోయినా నీవు అభిలషించిన రీతిగా 
పూని అట్టిపనిని నెరవేర్చగలగటం నా అదృష్టయోగం కదా! బరువు నామీద మోపి, తండ్రీ! నీవూ ఊరటచెందుము”. 


వ. అనిన సంతసిల్లి కుంతిభోజుండు దుర్వాసున కక్కన్నియం జూపి యి ట్లనియె. 318 


తాత్పర్యం: అనగా విని కుంతిభోజుడు సంతోషించి, దుర్వాసుడికి ఆ కన్యను చూపి ఇట్లా అన్నాడు. 


క. “ఈ పిన్నది నాకూంతురు | తాపసజనముఖ్య! మిమ్ము. దాం గొలువంగా 

నోపుదు నని పూనెం బసి । పాపసుయడీ! కినుక లేక పని గొనవలయున్‌. 319 
ప్రతిపదార్థం: ఈ పిన్నది= ఈ చిన్నది; నాకూంతురు= నా పుత్రిక; తాపసజనముఖ్య= బుషులలో శ్రేష్టుడా! ఓ దుర్వాస 
మహర్షి తాన్‌= తనంతట తాను; మిమ్మున్‌= మిమ్ము; కొలువంగాన్‌+ఓపుదున్‌+అని= సేవించజాలుదు నని; పూనెన్‌= 


పూనుకొన్నది; పసిపాప+చు(డీ= ఈమె మిక్కిలి చిన్నపిల్ల సుమా; కినుక లేక= కోపం లేకుండా; పని, కొనవలయున్‌= సేవ 
చేయించుకొనవలెను. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1257 


తాత్సర్యం: 'బుషివరేణ్యులలో ముఖ్యుడవైన దుర్యాసమహామునీ! ఈ కన్యక కడుపసిబిడ్డ; నాకూతురు. ఈమె 
తనంతట తానై తమకు పరిచర్య చేయగలనని ముందుకు వచ్చింది. తాము కరుణతో కినుక లేకుండా ఆమె 
సపర్యల నందుకొన ప్రార్థన. 

థి 


కుంతి దుర్వాసునకు( బరిచర్య సేయుట (సం. 3-288-12) 


చ. ఎటు(గక తప్పుగా మెల౮ె నేనియు దానికి సైంచి నేరుపుల్‌ 
గటిపి ప్రియంబుతో( గొలువు గైకొనంగా€ దగు మీకు; బాలురుం 
దెివలు వృద్దులుం దమకు( దెల్లము దప్పులు సేసిరేనియున్‌ 
మటితురుగాని యల్లరు సమగ్రశమాన్వితు లైన తాపసుల్‌. 320 


ప్రతిపదార్థం: ఎణుగక= తెలియక; తప్పుగాన్‌= దోషంగా; మెలంగెన్‌+ఏనియున్‌= (ప్రవర్తించినప్పటికి; దానికిన్‌ సైంచి= 
అందుకు సహించి; నేరుపుల్‌; కజపి= సమర్హతలను బోధించి; ప్రియంబుతోన్‌= (ప్రీతితో; కొలువు+కైకొనన్‌+కాన్‌= సేవలు 
స్వీకరించటం; మీకున్‌= మీకు; తగున్‌= ఒప్పుతుంది; బాలురున్‌= చిన్నపిల్లలును; తెజవలున్‌= ఆడువారును, వృద్దులున్‌= 
ముసలివారు; తమకున్‌+తెల్లము= తమకు తెలిసిన విషయమే కదా!; తప్పులు= దోషాలు; చేసిరి+ఏనియున్‌= సలిపినప్పటికిని; 
సమగ్ర, శమ+అన్వితులు+ఐన, తాపసుల్‌= పరిపూర్ణమైన శాంతంతో కూడిన మహర్షులు; మజతురు+కాని= విస్మరిస్తారుకాని; 
అల్లరు= కోపించరు. 


తాత్సర్యం: తెలియక మాఅమ్మాయి ఈ పృథాకుమారి చిన్నతనంచేత కొన్ని తప్పులు చేయవచ్చును. ఆమెను 
తాము క్షమించి ఆమెకు చాకచక్యంనేర్పు బోధించి ప్రీతితో సపర్యలు స్వీకరించగలరని నా విన్నపం. బాలురు 
ఆడువారు ముసలివారు తప్పులు చేయటం తమకు తెలిసినదే కదా! అయినను ఆతప్పులను పరిపూర్ణమైన శాంత 
స్వభావం కల తమవంటి తాపసులు విస్మరిస్తారు కాని కోపగించుకొనరు. 


వ. అని యప్పగించి యప్పార్దివేంద్రుండు మునీంద్రునకు( జంద్రికాధవళం బైన సాధంబునందు 
శయనాసనప్రముఖోపకరణంబులు నభిమతాహారసాధనద్రవ్యంబులు నాయితంబులు సేయించి, తాను 
సంతసంబున నూబడియుందె; నంత. 321 

ప్రతిపదార్థం: అని= అని చెప్పి; అప్పగించి= ఒప్పచెప్పి; ఆ+పార్టివ+ఇం[ద్రుండు= ఆ రాజుగ్రేష్టుడు, కుంతిభోజుడు; ముని+ 

ఇంద్రునకున్‌= మునులలో శ్రేష్టుడు దుర్వాసుడికి; చంద్రికాధవళంబు+ఐన= వెన్నెలవలె తెల్లనిది అయిన; సౌధంబునందున్‌= 
మేడలో; శయన+ఆసన, (ప్రముఖ+ఉపకరణంబులున్‌= పరుపులు, గద్దెలు మున్నగు సాధనాలును; అభిమత+ఆహార, సాధన, 


ద్రవ్యంబులున్‌= కావలసిన భోజన సదుపాయాలును వస్తువులును; ఆయితంబులు+చేయించి= సమకూర్చి; తాను= తాను 
(కుంతిభోజుడు); సంతసంబునన్‌= సంతోషంతో; ఊలడి+ఉండెన్‌= విశ్రమించి ఉన్నాడు; అంతన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని చెప్పి కుంతిని అప్పగించి కుంతిభోజుడు దుర్వాసుడికి వెన్నెలవలె తెల్లనిది ఆయినమేడ విడిదిగా 
ఏర్పాటు చేశాడు. ఆమేడలో పరుపులు కుర్చీలు మున్నగు సాధనాలను, కావలసిన భోజనసదుపాయాలను, వస్తుసామగ్రినీ 
సమకూర్చి తాను విశ్రాంతిగా ఉన్నాడు. 


1258 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. భావించి నాండునా.టికి | వేవిధముల మిగుల భక్తివినయంబులతో 
దేవోపచారముల భూ । దేవోత్తము గొల్టె( గుంతిదేవి నియతయై. 322 


ప్రతిపదార్థం: కుంతిదేవి= పృథాకుమారి; భావించి= చిత్తశుద్ధితో; నాండునాంటికిన్‌= దినదినానికీ; వే+విధములన్‌= వేయిరీతుల; 
మిగుల= అతిశయించిన; భక్తి, వినయంబులతోన్‌= పూజ్యభావంతో, అణకువతో; దేవ+ఉపచారముల= వేలుపులకు తగిన 
పరిచర్యలతో; నియత+ఐ= దీక్షకలిగినట్టిదై; భూ, దేవ+ఉత్తమున్‌= (బ్రాహ్మణ్రేషుడిని, దుర్వాసుడిని; కొల్చెన్‌= సేవించింది. 


తాత్సర్యం: కుంతీదేవి చిత్తశుద్దితో రోజురోజుకు అనేక విధాలుగా భక్తి వినయాలతో వేలుపులకు తగిన పరిచర్యలతో 
దీక్షపూని ఆ బ్రాహ్మణోత్తముడైన దుర్వాసమహర్షిని సేవించింది. 
సీ, అతడును దద్దావ మరయంగ మది గోరి | రూపించి యొకమణి రేప వత్తు 

నని పోయి నడురేయి నర్జితో. జనుదెంచు, । రేయి వచ్చెద నని రేప వచ్చు; 

నే ప్రొద్దు వచ్చిన నింతి యప్పుడు క్రొత్త । లుగ భక్ష్యభోజ్యాదు లొగి నమర్ది; 


~~ 


నెయ్యదిం గోరిన నిచ్చకురా. బెట్టు; । నలయదు మదినైన నలుగ దెపుడు; 


ఆ. ననుదినంబు నధిపు€ డాత్మజ( బిలిచి త | ద్వర్తనంబు లడుగ వనజముఖియు. 

దాను గొలుచుతెజంగు. దాపసవరునిచం | దమును జెప్పుచుండు( దండ్రి యలర. 323 
ప్రతిపదార్థం: అతండును= వాండును (దుర్వాసుడును); తత్‌+భావము= ఆమెతలపు, పృథాకుమారిమనస్సు; అరయంగన్‌= 
తెలిసికొనటానికై; మదిన్‌= ఎడదలో; కోరి= అభిలషించి; రూపించి= నిర్దారణ చేసికొని; ఒకమణీ= ఒకసారి; రేప= ఉదయమే; 
వత్తున్‌= వస్తాను; అనిపోయి= అని చెప్పి వెడలి; నడురేయిన్‌= అర్దరాత్రి; అర్ధితోన్‌= ప్రీతితో; చనుదెంచున్‌= వస్తాడు; రేయి= 
రాతిరి; వచ్చెదన్‌+అని= వస్తాను అని చెప్పి; రేప= ప్రాతఃకాలం; వచ్చున్‌= వస్తాడు; ఏ(ప్రొద్దు= ఏసమయంలో (దుర్వాసుడు); 
వచ్చినన్‌= చనుదెంచినప్పటికి; ఇంతి= పడతి, కుంతి; అప్పుడు+అ= ఆ సమయంలోనే; (క్రొత్తలుగన్‌= (క్రొత్త క్రొత్తగా, తాజాగా; 
భక్ష్య, భోజ్య+ఆదులు= తినుబండారాలు; ఒగిన్‌= ఒప్పిదంగా; అమర్చి= సమకూర్చి; ఎయ్యదిన్‌= (ఏ+అదిన్‌)= దేనిని; 
కోరినన్‌= అభిలషించినా; ఇచ్చకున్‌, రాన్‌+పెట్టున్‌= (అతడి) ఇష్టానికి సరిపోయేటట్లే సమకూరుస్తుంది; అలయదు= అలసట 
చెందదు; మదిన్‌+ఐనన్‌= మనస్సులోకూడా; ఎపుడున్‌= ఏసమయంలో; అలుగదు= కోపగించదు; అనుదినంబున్‌= ప్రతిరోజూ; 
అధిపుండు= రాజు, కుంతిభోజుడు; ఆత్మజన్‌= కూతురిని, కుంతిని; పిలిచి= రప్పించి; తత్‌+వర్తనంబులు= ఆతడియొక్క 
చర్యలు; అడుగన్‌= (ప్రశ్నించగా; వనజముఖియున్‌= పద్మంవంటి మొగం కలిగింది, కుంతియును; తాను= తాను; కొలుచు, 
తెజంగున్‌= సేవించేతీరును; తాపసవరునిచందమును= మునిశ్రేష్టుడైన దుర్వాసుడితీరును; తండ్రి= జనకుడు, కుంతిభోజుడు; 
అలరన్‌= సంతోషించేటట్లుగా, చెప్పుచుండున్‌= చెప్పుతూఉంటుంది. 


తాత్సర్యం: దుర్వాసుడు ఒక విచిత్రవ్యక్తి అతడు తనమనస్సులో ఆ ప్పథాకుమారి ఓర్పును పరీక్షించవలెనని 
తలపోసి, ఆమె ఆలోచనలు తెలిసికొన కోరి, ఒకసారి ' ఉదయమే వస్తాను” అని చెప్పి అర్హరా(త్రి వస్తాడు. 'అర్రరాత్రి 
వస్తానని చెప్పి ప్రాతఃకాలానికే వస్తాడు. దుర్వాసమహర్షి ఏ సమయంలో వచ్చినా కుంతి ఆ సమయంలోనే అప్పటి 
కప్పుడే చేసిన భక్ష్యభోజ్యాలను సమకూరుస్తూ ఉండేది. ఏది కోరినా, ఆతడు కోరినప్రకారంగానే ఏర్పాటు చేసేది. 
అలసట చెందేది కాదు. మనసులో లోలోపల కూడ కోపం పొందెడిది కాదు. ప్రతిరోజూ కుంతిభోజుడు కూతురైన 
పృథను పిలిచి దుర్వాసుడి ప్రవర్తనను గూర్చి అడుగుతూ ఉండేవాడు. ఆమె తాను చేసే శుశూషనుగూర్చి 
దుర్వాసోమహర్షి ప్రవర్తించే తీరు గూర్చి వినోదంగా వివరించి చెప్పేది. కుంతిభోజుడు విని సంతోషిస్తూ ఉండేవాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1259 
విశేషం: (1) భక్ష్యాలు తినుబండారాలు: పంచభక్ష్యాలు సుప్రసిద్దాలు. 1. భక్ష్యం 2. భోజ్యం 3. లేహ్యం 4. చోష్యం 
5. పానీయం. (2) దుర్వాసుడిశీలచిత్రణం - ప్రపంచంలో వింతప్రవర్తన కలవారు కొంతమంది ఉండవచ్చు. వారికి వారి 
వింతప్రవర్తన వింతగా కన్పించదు. కాని దుర్వాసుడిపాత్ర వేరు. ఆతడు బుద్ధిపూర్వకంగా ఇతరులను పరీక్షించేకొరకై 


వింతనడవడి పూనటం విశేషం. 


వ. అంత నొక్కసంవత్సరంబు పరిపూర్ణం బయిన( బ్రీతుండై దుర్వాసుండు కుంతిం జూచి 'నీచేసిన 
యారాధనంబునకు మెచ్చితి; నభిమతంబు లిచ్చెద నడుగు’ మనిన నమ్మానిని గృతాంజలియై “మీరు నావలనం 
బ్రసన్ను లైతిరి; దీనికి మాతండ్రియుం గరం బలరు; నింతియ చాలు; నొం డేల?' యనిన నతం 'డట్లేని నిది 
యొక్కనుంత్రంబు గైకొనుము; దీనంజేసి యెయ్యేని వేల్పునాహ్వానంబు సేసెద వవ్వేల్పు సనుదెంచి 
నీవశంబున నుండు” ననిన 'నొండన వెజచి కుంతియుం 'బ్రసాదం' బనియె; నమ్మునీంద్రుండు దాని 
కమ్మంత్రంబు విధియుక్తంబుగా నుపదేశించి నిజేచ్చం జనియె; నంత. గొంతకాలంబునకు. 324 

ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఒక్కసంవత్సరంబు= ఒకయేడు; పరిపూర్ణంబు+అయినన్‌= నిండగా; ప్రీతుండు+ఐ= 

సంతృప్తి చెందినవా డయి; దుర్వాసుండు; కుంతిన్‌+చూచి= పృథను చూచి; 'నీచేసిన= నీవు ఒనర్శ్భిన; ఆరాధనంబునకున్‌= 
అర్భనసేవకు; మెచ్చితిన్‌= సంతోషపూర్వకంగా నీసామర్ధ్యాన్ని గుర్తించాను; అభిమతంబులు+ఇచ్చెదన్‌= కోరినవరాలు ఇస్తాను; 
అడుగుము= వేడుము; అనినన్‌= అని (దుర్వాసుడు) చెప్పగా; ఆ+మానిని= పృథాకుమారి; కృత+అంజలి+ఐ= చేసిననమస్కారం 
కలదిఅయి, 'మీరు= మీరు, నీవు (గౌరవపూర్వకమైన బహువచనం) ఓ దుర్వాసమహర్షీ!; నావలనన్‌= నాయెడ; ప్రసన్నులు+ఐతిరి= 
సంతోషించినవారు అయినారు; దీనికిన్‌= ఈ రీతిగా మీరు సంతోషించినందుకు; మాతండ్రియున్‌= మా జనకుడును 

(కుంతిభోజుడును); కరంబు= మిక్కిలి; అలరున్‌= సంతోషిస్తాడు; ఇంతియ చాలున్‌= ఈ మాత్రమే సరిపోతుంది; 

ఒండు+ఏల?= వేరు ఒకటి ఎందుకు? అనినన్‌= అని చెప్పగా; అతండు= దుర్వాసుడు; అట్టు+ఏనిన్‌= అటుల అయితే 

(ఏవరాన్నీ నీవు కోరదలచకపోతే); ఇది+ఒక్క, మం(త్రంబు= ఇదిగో ఇది ఒకమం(త్రం; కైకొనుము= స్వీకరించుము; దీనన్‌+చేసి= 

దీనిచేత; ఎయ్యేనివేల్పున్‌= ఏదేవతనైతే; ఆహ్వానంబు+చేసెదవు= పిలుస్తావో; ఆ+వేలుపు= ఆదేవత; చనుదెంచి= వచ్చి; 

నీవశంబునన్‌= నీ అధీనంలో; ఉండున్‌= ఉంటాడు; అనినన్‌= అని చెప్పగా; ఒండు+అనన్‌= మారుపలకటానికి; వెబిచి= 
భయపడి; కుంతియున్‌= పృథయును; (ప్రసాదంబు+అనియెన్‌= (నీ) అనుగ్రహం (సిద్దించింది) అని వచించింది; 

ఆ+ముని+ఇంద్రుండు= ఆ బుషివరేణ్యుడు, దుర్వాసుడు; దానికిన్‌= ఆమెకు (పృథాకుమారికి); ఆ+ మం(త్రంబు= ఆ 

మంత్రం; విధియుక్తంబుగాన్‌= శాస్త్రంలో చెప్పబడినరీతిగా; ఉపదేశించి= చెప్పినేర్చి; నిజ+ఇచ్చన్‌= తన ఇచ్చవచ్చినట్టుగా; 

చనియెన్‌= వెళ్ళాడు; అంతన్‌= పిదప; కొంతకాలంబునకున్‌= కొన్నినాళ్లకు. 

తాత్పర్యం: ఆ విధంగా ఒకసంవత్సరకాలం గడచింది. కుంతి చేసిన శుశూషకు సంతసించి దుర్వాసుడు ఆమెతో 

నీవు చేసిన అర్భనకు నేను మెచ్చాను; నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకొనుము” అని అన్నాడు. అంత కుంతి 

దుర్వాసుడికి నమస్కరించి, “మహానుభావులు మీరు నావలన సంతోషించారు. మీసంతోషంతోపాటు మాజనకుడు 
కుంతిభోజుడి సంతోషంకూడా నాకు లభిస్తుంది. ఇంక వేరేవరం నాకెందుకు?” అని వినయంగా సమాధానం 
చెప్పింది. ఆమె మృదుమధురవాక్కులకు దుర్వాసుడు సంతోషించి, 'సరే నీవు వరాన్ని కోరుకొనకపోతే, నేనే నీకు 

ఒక గొప్పవరం అను(గ్రహిస్తున్నాను. నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నీవు ఈ మంత్రాన్ని ఉపాసించి, ఏ 

వేలుపును ఆహ్వానిస్తే ఆవేలుపు నీకడకు వచ్చి నీకు వశుడు కాగలడు అని చెప్పాడు. కుంతి మారుమాట 

చెప్పజాలక, 'మహాప్రసాదం' అని మునికి ధన్యవాదాలు సమర్పించింది. దుర్వాసుడు కుంతికి ఆ మంత్రాన్ని శాస్తం 
విధించినప్రకారం ఉపదేశించి, తన ఇచ్చవచ్చినచోటికి పోయాడు. పిదప కొన్నినాళ్లకు. 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. “మది(గారుణ్యము సేసి విప్రవరు( డీ మంత్రంబు నా కిచ్చె; నే 

నిది యేచందమొ చూతు' నంచు నొకనా( డిచ్చన్‌ బుతుస్నాత యై 

సుదతీరత్నము పూర్వశైలతటిపై శోభిల్లు తిగ్మాంశు జూ 

చి దళత్పద్మము మాడ్కి నుల్లసితమై చిత్తంబు రాగిల్లంగన్‌. 325 
ప్రతిపదార్థం: విప్రవరుండు= బ్రాహ్మణోత్తముడు దుర్వాసుడు; మదిన్‌= చిత్తంలో; కారుణ్యము+చేసి= కృప వహించి; ఈ 
మం(త్రంబు= ఈ మం(త్రం; నాకున్‌+ఇచ్చెన్‌= నాకు ఇచ్చాడు; ఏను= నేను; ఇది= ఈ మం(త్రం; ఏచందము+ఒ= ఏభంగిదో; 
చూతున్‌= చూస్తాను; అంచున్‌= అని తలపోస్తూ; ఒకనాండు= ఒకరోజున; ఇచ్చన్‌= కోరికతో; బుతుస్నాత+ఐ= ముట్టుస్నానం 
చేసినదై; సుదతీరత్నము= ఆడువారిలో రత్నంవంటిది, పృథాకుమారి; పూర్వ, శైల, తటిపైన్‌= తూర్పుకొండప్రదేశంమీద; 
శోభిల్టు= విలసిల్లే; తిగ్మ+అంశున్‌= సూర్యుడిని; చూచి= కాంచి; దళత్‌+పద్మము, మాడ్కిన్‌= విచ్చుకొంటున్న తామరపువ్వు 
వలె; ఉత్‌+లసితము+ఐ= బాగా విప్పారినదై; చిత్తంబు= మనస్సు; రాగిల్లంగన్‌= అనురాగం అంకురించగా. 


తాత్సర్యం: 'మనస్సులో దయ కలిగిన బ్రాహ్మణోత్తము డైన దుర్వాసుడు ఈ మంత్రాన్ని నాకు ప్రసాదించాడు 
కదా! దీనిప్రభావం ఎటువంటిదో పరీక్షిస్తానుగాకి అని తలపోసి, కోరికతో కుంతి, బుతుస్నాత అయి ఒకనాడు, 
తూర్పుకొండచరియమీద విలసిల్లే సూర్యుడిని చూచి, వికసిస్తున్న తామరపువ్వువలె తన మనస్సులో అనురాగం 


విసరిలగా. 
= ౮ 


విశేషం: అలం: ఉపమ. ఇట కుంతిచిత్తం వికసిస్తున్న తామరపువ్వుతో పోల్చబడింది. సూర్యోదయానికి తామరమొగ్గ వికసిస్తుంది. 
తామరపువ్వు ఎర్రగా ఉంటుంది; అనురాగం ఎర్రగా ఉండటం కవిసమయం. కుంతి కన్యక. తామరపువ్వు - విచ్చుతున్నమొగ్గ. 
అనగా మొగ్గ కాదు, 'ప్రపుల్లపుష్పం కాదు; కన్యక అయిన కుంతిచిత్తంకూడా అట్టిదే కదా. 


వ. సహజకుండల కవచాభిరామంబైన తదీయమూర్తివిభవంబున కోటువడి 'దేవా! భవత్సమానసుందరుం 
డగు నందనుం గరుణింపవే యని మనంబునం గోరుచు మంత్రోచ్చారణంబు చేసినం బ్రభాకరుండును 
నిజయోగబలంబున మూర్త్యంతరంబు ధరియించి కుంతిపాలికిం జనుదెంచి మధురస్వరంబున. 326 


ప్రతిపదార్థం: సహజ, కుండల, కవచ+అభిరామంబు+ఐన= ప్రకృతిసిద్దంగా ఏర్పడిన చెవిపోగులతో, తనుత్రాణంతో అందంగా 
ఉన్న; తదీయమూర్తి విభవంబునకున్‌= ఆతని (ఆ సూర్యుడియొక్క) ఆకృతిసంపదకు; ఓటు+పడి= లొంగిపోయి; 'దేవా!= 
దేవరా!; భవత్‌+సమాన, సుందరుండు+అగు= నీతో సరిపోలే అందగాడు అయిన; నందనున్‌= కుమారుడిని; కరుణింపవే?= 
దయతో (ప్రసాదించవా?; అని= అని; మనంబునన్‌= ఎదలో; కోరుచున్‌= అభిలషిస్తూ; మంత్ర+ఉచ్చారణంబు+చేసినన్‌= 
మంత్రాన్ని జపించగా; ప్రభాకరుండును= సూర్యుడును; నిజయోగబలంబునన్‌= తన 'యోగి శక్తిచేత; మూర్తి+అంతరంబు= 
ఇంకొకఆకారం; ధరియించి= వహించి; కుంతిపాలికిన్‌= పృథాకుమారివద్దకు; చనుదెంచి= వచ్చి; మధురస్వరంబునన్‌= తియ్యని 
కంఠధ్వనితో. 


తాత్పర్యం: ప్రకృతిసిద్దంగా ఏర్పడిఉన్న కుండలాలతో కవచంతో మనోహరంగా ఉన్న సూర్యుడి ఆకృతిని 
దేదీప్యమానమైన తేజస్సును పరికించి, అతడియందు మనస్సును లగ్నం చేసి 'దేవరా! నీవంటి సుందరరూపుడైన 
కుమారుడిని నాకు దయతో అను(గ్రహించుము” - అని తనయెదలో తలపోసి పృథాకుమారి మంత్రాన్ని జపించింది. 
సూర్యుడు తనయోగబలంతో మరొకరూపం ధరించి కుంతివద్దకు వచ్చి తియ్యని కంఠస్వరంతో. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1261 


విశేషం: (1) మంత్రం - ఉచ్చాటన వలన అతిలోకమహిమ ప్రాప్తింపజేసే అక్షరసంపుటం. (2) యోగబలం - యోగంవలన 
ఇం(ద్రియాతీతశక్తులు లభిస్తాయి. దేవతలకు అట్టిశక్తి సహజం. అన్యథారూప(ప్రతిపాదనం యోగమహిమలలో ఒకటి. 
తే. “అబల! నీమంత్రబలమున నరుగుదెంచి । నాడ; నీవాండ నైతి; మనఃప్రియంబు 

నీకు నెయ్యది యొనరింతు; నిజము చెపుమ!” | యనిన బడంతి యిట్లను. గమలాప్తుతోడ. 327 
ప్రతిపదార్థం: అబల!= పడతీ! ఓ పృథాకుమారీ!; నీ మం(త్రబలమునన్‌= నీవు జపించిన మంత్రంయొక్క శక్తివలన; 
అరుగుదెంచినాండన్‌= వచ్చాను; నీవాండన్‌+ఐతిన్‌= నీకు లోబడినవాడను అయినాను; మనఃప్రియంబు= మనస్‌+ప్రియంబు= 
మనస్సుకు (ప్రీతినిచ్చేది; నీకున్‌= నీకు; ఎయ్యది= (ఏ+అది=) ఏది; ఒనరింతున్‌= చేయగలను; నిజము= సత్యం; చెపుము+అ= 
వచించుము” అనినన్‌= అని(సూర్యుడు చెప్పగా); పడంతి= వనిత, కుంతి; కమల+ఆప్తుతోడన్‌= సూర్యుడితో; ఇట్టు+అనున్‌= 
ఈ రీతిగా అన్నది. 


తాత్సర్యం: 'ఓ కుంతీకుమారీ! నేను నీమం(త్రశక్తిచేత ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను. ఇక నేను నీవాడను. నీ 
మనస్సుకు ఏది ప్రియమవుతుందో చెప్పుము. నీకోరిక తీరుస్తాను" అని చెప్పగా, కుంతి కమలాప్తుడైన సూర్యుడి 
కిట్లా సమాధానం చెప్పింది. 
తే. “కార్య మొక్కటియును లేదు; కౌతుకమున । నేను మంత్రంబు నొడివితి; నింతమాత్ర. 

జేసి నీకు నిచ్చటికి విచ్చేయ నేల? । దివికి నరుగుము క్రన్ముజ దేవ! నీవు.” 328 
ప్రతిపదార్థం: దేవ!= దేవరా! కార్యము= కర్తవ్యం, చేయవలసినపని; ఒక్కటియును లేదు= ఒకటికూడ లేదు; కౌతుకమునన్‌= 
వేడుకతో; ఏను= నేను; మం(త్రంబున్‌, నొడివితిన్‌= మంత్రాన్ని ఉచ్చరించాను; ఇంతమా(త్రన్‌+చేసి= ఇంతమాత్రంచేతనే; 


నీకున్‌= ఓసూర్యా, నీకు; ఇచ్చటికిన్‌= ఈ చోటికి; విచ్చేయన్‌+ఏల= రావటం ఎందుకు?; నీవు= నీవు; క్రమ్మణన్‌= మరల; 
దివికిన్‌= ఆకాశానికి; అరుగుము= తిరిగివెళ్ళుము. 


తాత్సర్యం: 'ఓ సూర్యదేవా! ఇక్కడ నీవు నెరవేర్చవలసిన కర్తవ్యం ఒక్కటికూడా లేదు. ఏదో వేడుకకొరకు 
మంత్రాన్ని జపించాను. ఇంతమాత్రానికే నీవు విచ్చేయవలెనా? స్వామీ! దయచేసి నీవు ఆకాశానికి తిరిగిపొమ్ము. 


వ. అనినదానికి సూర్యుం డిట్లనియె. 329 


తాత్సర్యం: అని అనగా కుంతీదేవితో సూర్యుడు ఈవిధంగా అన్నాడు. 


ఉ. క్రమ్మటి పోక తప్పెడినె? కామిని! యేమని మున్ను నీవు చి 

త్తమ్మునం గోరి? తవ్విధము దప్పక యిప్పుడు బల్మరాదె? తే 

జమ్మున మత్సమాను( గవచస్స్పుటకుండలమండితాంగు స 

త్సమ్మతు( బుత్తు( గోరవె నిజమ్ముగ నావలనం దలోదరీ! 330 
ప్రతిపదార్థం: కామిని!= వనితా, కుంతీ!; (క్రమ్మణి పోక, తప్పెడిన్‌+ఎ?= తిరిగివెళ్లక తప్పుతుందా? (ఎప్పుడో ఒకప్పుడు తిరిగి 


వెళ్లవలసినవాడనే కదా); నీవు= నీవు; మున్ను= ఇంతకుముందు; చిత్తమ్మునన్‌= మనస్సులో; ఏమి+అని= ఏది అనుకొని; 
కోరితి(వి= అభిలషించావో; ఆ+విధము= ఆరీతి; తప్పక= అతి(క్రమించక; ఇప్పుడు= ఈ సమయంలో; పల్కన్‌రాదు+ఎ= 


సం శ్రీమదాంధ్ర మహాభారతము 


వచించకూడదా; తల+ఉదరీ= సన్నని నడుముకల కుంతీ! తేజమ్మునన్‌= (ప్రకాశంలో; మత్‌+సమానున్‌= నాతో సరిపోలేవాడిని; 
కవచ, స్ఫుట, కుండలమండిత+అంగున్‌= తనుత్రాణంతో వెలుగొందే కుండలాలతో అలంకృతమైన శరీరంకలవాడి ని; 
సత్‌+సమ్మతున్‌= మంచివారు మెచ్చుకొనేవాడిని; పుత్రున్‌= కొడుకును; నిజమ్ముగన్‌= సత్యంగా; నావలనన్‌= నామూలాన; 
కోరవె= అభిలషించవా (చెప్పుము). 


తాత్సర్యం: ఓ కుంతీ! ఎప్పుడో ఒకప్పుడు నేను వచ్చినదారినిబట్టి మరలివెళ్లక తప్పదు కాని, నీవు ఆహ్యానించావు 
కాబట్టే వచ్చాను. ఇంతకుముందు నీవు నీచిత్తంలో ఏమని అభిలషించావో ఇప్పుడు ఆ మాట తప్పక చెప్పుము. 
సన్నని నడుము కలదానా! తేజస్సులో నాతో పోలేవాడిని, సహజకవచకుండలాలతో శోభిల్లే శరీరం కలవాడిని 
పుత్రుడిని నావలన పొందవలెనని నీవు అభిలషించావు కదా! ఈ నిజం నీకు తెలియదా?. 


వ. కావున నిప్పుడు మదీయసమాగమంబున కొడంబడుము; నీకోరినయట్టి తనయుండు జనియించు; నిట్లు 
సేయనినాండు నిన్నును భవజ్జననీజనకులను భస్మంబు సేయుదు; మటియు నీదైనశీలవృత్తంబు లెటుంగక 
మంత్రంబు గర్వంబునంజేసి నీ కుపదేశించిన తాపసు నీక్షణంబ నిర్దహింతు; నిదె యంబరంబుననుండి 
యింద్రాదిసురవరులు నీకతమ్మున. జిక్కువడియున్న నన్నుం జూచి నవ్వుచున్నవా; రిదె సూడుము దివ్యదృష్టి 
యిచ్చితి' ననినం జూచి కుంతిభోజనందన డెందంబున నమందలజ్ఞావివశ యగుచు దినేశ్వరున కిట్లనియె.331 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఇప్పుడు= ఈ సమయంలో మదీయ సమాగమంబునకున్‌= నాతోడిపొందుకు; ఒడంబడుము= 
సమ్మతించుము; నీకోరిన+అట్టి, తనయుండు= నీవు అభిలషించినటువంటి కొడుకు; జనియించున్‌= ఉద్భవిస్తాడు; ఇట్టు= 
ఈ రీతిగా; చేయనినాండు= చేయకున్నవేళ; నిన్నును= నిన్నును; భవత్‌+జననీజనకులను= నీతలిదండ్రులను; భస్మంబు+ 
చేయుదున్‌= బూడిద చేస్తాను; మజియున్‌= వెండియు; నీది+ఐన= నీదైన; శీలవృత్తంబులు= స్వభావమూ, నడవడీ ఎటుంగక= 
తెలియకుండగనే; మం(త్రంబు= మంత్రాన్ని; గర్వంబునన్‌*+చేసి= దర్పంచేత; నీకున్‌= నీకు; ఉపదేశించిన= నేర్పిన; తాపసున్‌= 
తపస్విని; ఈక్షణంబు+అ= ఈ (త్రుటిలోనే; నిర్రహింతున్‌= కాల్ఫివేస్తాను; ఇదె= ఇదిగో; అంబరంబునన్‌= ఆకసంలో; ఉండి= 
ఉండి; ఇం(ద్ర+ఆది, సురవరులు= ఇంద్రుడు మున్నగు వేలుపుదొరలు; నీకతమ్మునన్‌= నీకారణంగా; చిక్కు+పడి+ఉన్న= 
దురవస్థకు లోనయి ఉన్న; నన్నున్‌+చూచి= నన్ను అరసి; నవ్వుచున్నవారు= పరిహసిస్తున్నారు; ఇది+ఎ+చూడుము= ఇదిగో 
కనుగొనుము; దివ్య, దృష్టి+ఇచ్చితిన్‌= దేవతామహిమ కల చూపు (ప్రసాదించాను; అనినన్‌= అని (సూర్యుడు) చెప్పగా; 
కుంతిభోజనందన= కుంతిభోజుడికూతురు - పృథ; చూచి= పరికించి; డెందంబునన్‌= హృదయంలో; అమందలజ్ఞా, వివశ+ 
అగుచున్‌= మిక్కుట మైన సిగ్గుకు లోనయినది జౌతూ; దిన+ఈశ్వరునకున్‌= సూర్యుడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కావున నీవు ఇప్పుడు నాతోడిపొందుకు అంగీకరించుము. నీకోరికమేరకు మహాతేజస్వి అయిన పుత్రుడు 
నీకు పుడతాడు. నీవు నన్ను ఒల్లనినాడు, నిన్నూ నీతలిదండ్రులనూ బూడిద చేస్తాను. అంతేకాక నీయోగ్యత 
నెరుగకుండా నీశీలాన్నీ నడవడికనూ అనుశీలించకుండా నీకు ఇట్టి మంత్రాన్ని ఉపదేశించిన మహర్షిని ఈ క్షణమే 
దహించివేస్తాను. నేను నీమూలాన నవ్వులపాలు కావలసివచ్చింది. ఇదిగో చూడుము. నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. 
ఆకసంలో నిలిచి ఇంద్రుడు మున్నగు వేలుపుదొరలు నా దురవస్థను కాంచి పరిహసిస్తున్నారు! అని సూర్యుడు 
పలికాడు. కుంతి దృష్టి సారించి ఆ దృళాన్ని దర్శించి, తనహృదయంలో మిక్కుటమైన సిగ్గు చెంది సూర్యుడితో 
ఇట్టా చెప్పింది. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1263 


విశేషం: (1) దుర్వాసుడు ఇచ్చిన మం(త్రంయొక్కబలం బుజువైంది. సూర్యభగవానుడు కుంతికి (ప్రత్యక్షమైనాడు. (2) 
అంతేకాక సూర్యుడిమహిమవలన కుంతికి దివ్యదృష్టి లభించింది. కన్యకఅయిన కుంతికి సూర్యుడిపై గల గౌరవం ఇనుమడించింది. 
(3) ఇక కుంతి చెప్పే అడ్డుమాటలు సూర్యుడికి పరోక్షప్రోత్సాహకాలే అయ్యాయి. 


క “నను నిచ్చుటకుం గర్తలు । జననియు జనకుండు. గాక, చనునే నాకున్‌ 
వనితాధర్మము విడువ6ంగ; | ననఘా! యిట్లయిన వంశహానియు. గాదే? 332 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! ఓ సూర్యదేవా!; ననున్‌= నన్ను; ఇచ్చుటకున్‌= కన్యాదానం చేయటానికి; కర్తలు= 
బాధ్యులు; జననియున్‌, జనకుండున్‌+కాక= తల్లియు దం(డ్రియును కాబట్టి; నాకున్‌= నాకు; వనితాధర్మము= ఆడుదాని 
ధర్మం; విడువంగన్‌= వదలిపెట్టగా; చనున్‌+ఏ= భావ్యమా; ఇట్టు+అయినన్‌= ఈ విధంగా జరిగితే (వనితాధర్మం విడిచి 
తలిదండ్రులకు తెలియకుండా నీతో సంగమించటం జరిగితే); వంశహానియున్‌+కాదు+ఏ= కులానికి కీడు కాదా? (వంశానికి 
హాని ఏర్పడుతుందికదా). 


తాత్సర్యం: పుణ్యాత్ముడ వైన ఓ సూర్యదేవా! నన్ను నీ కివ్వటానికి అర్హులు నాతలిదండ్రులు. ఇది వనితాధర్మం. 
జననీజనకులను కాదని వనితాధర్మం మీరి స్వచ్చందంగా నేను నీపొందు నంగీకరిస్తే దానివలన వంశహాని కాదా? 


ఆ. మంత్రబల మెటుంగ; మది. గోరి తప్పు సే | సితి మహాత్మ; దీనిం జెట్ట గాంగ 
నవధరింప కెట్టు లైన నాబాల్యంబు€ । గరుణ సైపవలయు( గమలమిత్ర!.' 333 


ప్రతిపదార్థం: కమలమి(త్ర!= కమలాలకు హితుడవైనవాడా! ఓ సూర్యదేవా! మంత్ర, బలము= మంత్రశక్తి; ఎయింగన్‌= 
తెలిసికొన; మదిన్‌= మనసులో; కోరి= కాంక్షించి; మహా+ఆత్మ!= మహానుభావుడవైన సూర్యదేవా! తప్పు+చేసితిన్‌= అపరాధం 
చేశాను; దీనిన్‌= ఈ అపరాధాన్ని (తెలియక చేసిన తప్పును); చెట్ట+కాంగన్‌= చెడ్డదిగా; అవధరింపక= భావించక; ఎట్టులు+ఐనన్‌= 
ఏదో విధంగా; నాబాల్యంబున్‌= నా చిన్నతనాన్ని; కరుణన్‌= దయతో; సై(పన్‌వలయున్‌= క్షమించవలెను. 


తాత్సర్యం: మహానుభావుడవైన ఓసూర్యదేవా! మంత్రానికి ఎట్టి మహిమ ఉన్నదో పరీక్షించటంకొరకు నేను ఈ 
అపరాధాన్ని చేశాను. తెలియక చెసిన తప్పును నేరంగా పరిగణించక, ఓ కమలమిత్ర! నా చిన్న తనపుచేష్టను దయచేసి 
క్షమించుము. 


వ. అని మటియు ననేకప్రకారంబుల దివాకరు ననునయించి యెట్లునుం గ్రమ్మటింపనేరక దనకారణంబున. 
గులంబునకును గురుజనంబులకును నపాయం బగు ననియుం దలపోసి భయంబు మిగుల. దెగువసేసి 
యతని కిట్లనియె. 334 


ప్రతిపదార్థం: అని= అని వచించి; మజియున్‌= వెండియును; అనేకప్రకారంబులన్‌= పెక్కువిధాల; దివాకరున్‌= సూర్యుడిని; 
అనునయించి= బుజ్జగించి; ఎట్టునున్‌= ఏవిధంగాకూడా; (క్రమ్మటింపన్‌+నేరక= వెనుకకు మరలింపజాలక; తన, కారణంబునన్‌= 
తనమూలాన; కులంబునకును= వంశానికి న్నీ; గురుజనంబులకును= పెద్దలకున్నూ; అపాయంబు+అగున్‌+అనియున్‌= 
కీడు కలుగుతుంది అనిన్నీ; తలపోసి= ఆలోచించి; భయంబు, మిగులన్‌= భీతి అతిశయించగా; తెగువ+చేసి= సాహసించి; 
అతనికిన్‌= వాడికి (సూర్యుడికి); ఇట్టు+అనియెన్‌. 


ల శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కుంతీకుమారి ఆవిధంగా చెప్పింది. మరీమరీ పెక్కువిధాల సూర్యుడిని బ్రతిమలాడింది. అన్నివిధాలా 
ప్రయత్నించికూడా ఆతడిని వెనుకకు మళ్ళించజాలకపోయింది. తనమూలాన తలిదండ్రులకూ గురువులకూ 
వంశానికీ హాని కలుగుతుందని విచారించింది. మిక్కిలి భయపడింది. చివరకు సాహసించి ఆమె సూర్యుడితో ఇట్టా 
అన్నది. 


చ. “ముదము దలిర్ప బంధుజనముల్‌ గురువర్గము. గూడి రూఢి నొ 
ప్పెదముగ ధర్మమార్గమున. బెండిలిసేయ6గ6 బిమ్మటన్‌ సము 
న్మదరసకేళిలీలకు( గ్రమంబగుగాక కులంబు శీలమున్‌ 
వదలి వధూజనంబులకు వచ్చునె యిమ్మెయి వేడ్క సల్పంగన్‌? 335 


ప్రతిపదార్థం: వధూజనంబులకున్‌= కన్యకలకు; ముదము= సంతోషం; తలిర్చన్‌= చిగురించగా; బంధుజనముల్‌= చుట్టాలు; 
గురువర్గమున్‌= పెద్దలసమూహం; కూడి= చేరి; రూఢిన్‌= నిశ్చయించినరీతిగా? ఒప్పిదముగన్‌= విలసిల్లేటట్టుగా; ధర్మమార్గమునన్‌= 
ధర్మపథంలో (అగ్నిసాక్షిగా వేదోక్తమం(త్రాలతో); పెండిలి+చేయంగన్‌= వివాహం చేయగా; పిమ్మటన్‌= తరువాత; సమ్‌+ఉత్‌+మద, 
రసకేళిలీలకున్‌= మిక్కుటంగా మత్తెక్కిన శృంగార (క్రీడా విలాసానికి; (క్రమంబు+అగున్‌+కాక= సక్రమం అవుతుంది గాని; 
కులంబు= వంశం; శీలమున్‌= మంచి(ప్రవర్తనం; వదలి= విడిచిపెట్టి; ఈ+మెయిన్‌= ఈరీతిగా; వేడ్క, సల్పంగన్‌+వచ్చును+ఎ= 
వేడుక చేయటం భావ్యమా? 


తాత్సర్యం: సంతోషం చిగురించేటట్టుగా, చుట్టాలు తలిదండ్రులు పెద్దలు చేరి నిర్ణయించినవిధంగా ధర్మమార్గంలో 
వైదికమంత్రాలతో అగ్నిసాక్షిగా వివాహం జరిగిన తరువాత కన్యకలు శృంగారకేళీవిలాసాలలో తేలియాడ తగునుకాని, 
వంశాన్నీ శీలాన్నీ వదలి ఈవిధంగా వేడుక తీర్చుకొనటం ఎంతమా(త్రం భావ్యం కాదు. 


క. బంధుమతి నైన నను ని । రంధముమెయి ధర్మబాహ్యపథమున నలినీ 

బాంధవ! యిటు సేయుటయు న | మంధరభవదీయకీర్తి మలినము గాదే. 336 
ప్రతిపదార్థం: నలినీబాంధవ!= పద్మాలకు బంధువు అయినవాడా, ఓ సూర్యదేవా!; బంధుమతిన్‌+ఐన= బంధువులు 
కలదాననైన; ననున్‌= నన్ను; నిర్భ్బంధము, మెయిన్‌= బలవంతంచొప్పున; ధర్మబాహ్యపథమునన్‌= ధర్మానికి వెలియైన 


మార్గంలో; ఇటు+చేయుటయున్‌= ఈవిధంగా చేయటమున్నూ; అమంథర, భవదీయకీర్తి= వంకర కాని (తిన్నని) నీయశస్సు; 
మలినము+కాదు+ఏ= కలుషితం కాదా. 


తాత్సర్యం: కమలాలకు బంధువైన ఓసూర్యదేవా! నేను నాబంధువులయెడ కూరిమి కలదానను; బలవంతంగా 
నీవు నన్ను ఈ విధంగా ధర్మానికి వెలిఅయిన మార్గానికి చేర్చటం తగదు. నీది తిన్ననిదైన యశస్సు. ఈవిధంగా 
చేస్తే నీ కీర్తి కలుషితం కాగలదు సుమా!. 


చ. జగములయందు ధర్మువును సత్యము నీయవి గావె దేవ! యే 
తగవులు నీ యెజుంగని విధంబులె? యిట్టిది నీదు బుద్దికిం 
దగ వగునేని మార్వలుకుదాననె? యే మగుగాక నీకు నిం 
పగుతెజం గాచరింపు; మట యావల నయ్యెడు నింద కోర్డెదన్‌. 337 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1265 


ప్రతిపదార్థం: దేవ!= ఓ సూర్యదేవా!; జగముల+అందున్‌= లోకాలలో; ధర్మువును= ధర్మమును; సత్యము= నిజం; 
నీ+అవి+కావు+ఎ= నీవి కావా (నీవే); ఏతగవులున్‌= ఏధర్మాలు; నీ+ఎణుంగని, విధంబులు+ఎ= నీకు తెలియని రీతులా; 
ఇట్టిది= జననీజనకులకు తెలియకుండ నీసమాగమం పొందటం; నీదు బుద్దికిన్‌= నీచిత్తానికి; తగవు+అగున్‌+ఏనిన్‌= ధర్మం 
అయితే; మారు+పలుకుదానను+ఎ?= ఎదురుమాట చెప్పగలనా; ఏమి+అగున్‌+కాక= ఏమి జరిగితే అది జరుగుతుందిగాక; 
నీకున్‌= నీకు; ఇంపు+అగు= (్రీతికలిగే; తెణంగు= తీరు; ఆచరింపుము= చేయుము; అట ఆవలన్‌= అటు పిమ్మట; 
అయ్యెడు= ఏర్పడే; నిందకున్‌= అపవాదానికి; ఓర్భెదన్‌= సహిస్తాను. 
తాత్సర్యం: ఓ సూర్యదేవా! లోకాలలో ధర్మం, సత్యం, నీవే కదా! ఏధర్మాలు అయినా నీకు తెలియనివి కావుకదా! 
తలిదండ్రులకు తెలియకుండా నీసమాగమాన్ని పొందటం నీమనస్సుకు ధర్మం అని తోస్తే నీయిష్టానుసారం 
చేయుము; ఇక ఆ పిదప వచ్చే నిందను నేనే సహిస్తాను. 
సీ, అనుటయు నద్దేవుం డయ్యిందుముఖీ( జూచి । 'తల్లిదండ్రులును బాంధవజనంబు 

కారు నిన్నీగికిం గర్తలు; విను నీవ | యొడయురాలవు నీకు నుజ్జ్వలాంగి! 

కామంబు లెల్లను గామించి పొందుట । నయ్యెం గన్యాశబ్ద మట్లుగాక 

యాత్మతంత్రత్వంబునందు నీ కెగ్గు లే; । దే నేల నడతు ధర్మేతరంబు? 


ఆ. మత్సమాగమమున మదిరాక్షి! నీదు క । న్యావ్రతంబు. జెడదు; నందనుండు 
నధికతేజు. దుదయ మగు; నిన్ను నొక్కనిం ।; దయును బొందకుండు(; దథ్య మబల! 338 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కుంతివచించుటయున్నూ; ఆ+దేవుండు= సూర్యుడు; ఆ+ఇందుముఖిన్‌= చంద్రుడివంటిమొగం 
కలిగినదానిని, కుంతిని; చూచి= అరసి; ఉజ్జల+అంగి!= లావణ్యం వెల్లివిరిసే శరీరం కలదానా! కుంతీ!; తల్లిదం|డ్రులును= 
జననీజనకులును; బాంధవజనంబు= చుట్టాలును; నిన్నున్‌= నిన్ను; ఈగికిన్‌= దానం చేయటానికి; కర్తలుకారు= ఒడయులు 
కారు (స్వాములు కారు); విను= ఆలకించుము; నీకున్‌= నీకు; ఈవు+అ= నీవే; ఒడయురాలవు= స్వామినివి; కామంబులు+ 
ఎల్లను= కోరికలను అన్నింటిని; కామించి= అభిలషించి; పొందుటన్‌= అనుభవించటంచేత; కన్యాశబ్దము= కన్య అనే పదం; 
అయ్యెన్‌= ఏర్పడింది; అట్టున్‌+కాక= అంతమాత్రమే కాక; ఆత్మతంత్రత్వంబునందున్‌= తన సొంతవ్యవహారాలను నడపుటలో; 
నీకున్‌= నీకు; ఎగ్గు= కీడు; లేదు= ఉండదు; ఏను= నేను; ధర్మ+ఇతరంబు= ధర్మం కంటె ఇతరమైన దానిని (అధర్మాన్ని) 
ఏల నడతున్‌?= ఎందుకు ఆచరిస్తాను?; మదిర+అక్షి!= మత్తెక్కించే నేత్రాలు కల మగువా! కుంతీ!; మత్‌+సమాగమమునన్‌= 
నా పొందుచేత; నీదు, కన్యావ్రతంబు= నీకన్యా నియమం; చెడదు= భగ్నం కాదు; నందనుండున్‌= కొడుకును; అధిక 
తేజుండు= మిక్కుటమైన ప్రకాశం కలవాడు; ఉదయము+అగున్‌= జన్మిస్తాడు; అబల= పడతీ! కుంతీ!; నిన్నున్‌= నిన్ను; 
ఒక్కనిందయును= ఒక్క అపవాదుకూడా; పొందక+ఉండున్‌= చేరకుండా ఉంటుంది; తథ్యము= ఇది నిజం. 


తాత్సర్యం: అని కుంతి పలికింది. అంతట సూర్యుడు ఆ చంద్రవదన అయిన కుంతిని చూచి ఇట్లా అన్నాడు: 
'లావణ్యం వెల్లివిరిసే శరీరం కల కుంతీ! ఆలకించుము. తల్లిదండ్రులు చుట్టాలు నిన్ను దానంగా సమర్పించటానికి 
కర్తలు కారు. నీశరీరానికి నీవే యజమానురాలవు. అసలు కన్య అనే శబ్దానికి అర్థం కోరికలను కోరి ఈడేర్చుకొనేది 
అనేగదా! అంతేకాక- ఎవరికి సంబంధించిన ఆంతరంగిక వ్యవహారం వారే నిర్వహించుకొనటంలో ఎట్టి ఎగ్గు ఎవరికి 
లేదు. నేను అధర్మాన్ని ఏల ఆచరిస్తాను? నాసమాగమంవలన నీకన్యావ్రతానికి భంగం కలుగదు. మత్తెక్కించే 
కన్నులు గల కుంతీ! నీకు మహాతేజస్వి అయిన కుమారుడు ఉద్భవిస్తాడు. నీకు ఎట్టి అపవాదమూ రాదు. 
ఇదిసత్యం. 


ee శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) తనను కుంతి రహస్యంగా పొందటం తప్పు కాదని కొన్నిఉపపత్తులతో చెప్పాడు సూర్యుడు. అవి ఏమంటే- 
1. తలిదండ్రులకు చుట్టాలకు కన్యకను దానంచేయటానికి అధికారం లేదు. 2. కన్యక అయిన వధువుకే వరుడిని ఎన్నుకొనే 
అధికారం సహజసిద్దంగా ఉన్నది. 3. సమాగమం కన్యక ఆంతరంగిక వ్యవహారం. 4. సూర్యసమాగమంవలన కుంతికన్యావ్రతానికి 
భంగ మేర్చడదు. పై ఉపపత్తులు చెప్పింది సూర్యభగవానుడు. కన్యకకు ఆత్మతంత్రత్వంలో స్వాతంత్ర్యం ఉన్నదనే వాదానికి 
కుంతియే పూర్వపక్షాలు నెలకొల్సి ఉంచింది. అది వాదోపవాదాలకు సమయం కాదు. జరిగినకథను యథాతథంగా వ్యాసుడు 
వ్రాశాడు. 


కుంతి సూర్యునివరంబున గర్భంబు దాల్చి కర్షుం గాంచుట (సం. 3-292-1) 


వ. అని యొడంబటిచి సూర్యుండు దత్సమాగమంబునం బ్రీతుండై దానికి గర్జాధానంబు సేసి గగనంబున 
కరిగి; నంత. బూర్వపక్షంబునందు( జంద్రుండునుం బోలె గర్జంబు గ్రమంబునం బ్రవర్దనంబు నొందుచు 
నభివ్యక్తంబయ్యునుబ్రభాకరునిమహిమం జేసి లోకవిదితంబుగాకుండెం; దత్రకారంబు దాదికూంతు 
రొక్కతియ యెటుంగు; నిట్లు వర్తిల్లుచుం బది యగు మాసంబున నొక్కనాంటి నిశాసమయంబునం 


గన్యాంతఃపురంబునందు. 339 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఒడంబజిచి= అంగీకరింపజేసి; సూర్యుండు= సూర్యుడు; తద్‌+సమాగమంబునన్‌= ఆమె 
కలయిక వలన; ప్రీతుండు+ఐ= మిక్కుటంగా తృప్తిని చెందినవాడై; దానికిన్‌= ఆమెకు, కుంతికి; గర్భ+ఆధానంబు+చేసి= 
కడుపు ఉంచుట చేసి; గగనంబునకున్‌= ఆకాశానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌= అటుపిమ్మట; పూర్వపక్షంబునందున్‌= 
శుక్లపక్షంలో; చంద్రుండునున్‌+పోలెన్‌= చంద్రుడివలె; గర్భంబు= కడుపు (లోనిపిండం); క్రమంబునన్‌= నానాటికి; ప్రవర్హనంబున్‌+ 
ఒందుచున్‌= అభివృద్దిని చెందుతూ; అభివ్యక్తంబు+అయ్యును= ప్రస్ఫుటమైనప్పటికి; ప్రభాకరుని, మహిమన్‌+చేసి= సూర్యుడి 
ప్రభావంచేత; లోక, విదితంబు+కాక+ఉండెన్‌= లోకంలోని జనులకు తెలియకుండింది; తద్‌+(ప్రకారంబు= ఆవిధం; దాదికూ. 
తురు= దాది యొక్క కూతురు, ఒక్కతి+అ= ఒక్కతె మాత్రమే; ఎఖుంగున్‌= తెలియును; ఇట్టు= ఈ విధంగా; 
వర్తిల్లుచున్‌= (ప్రవర్తిస్తూ; పదియగుమాసంబునన్‌= పదవ నెలలో; ఒక్కనాంటి= ఒక రోజుయొక్క; నిశాసమయంబునన్‌= 
రాత్రికాలంలో; కన్యా+అంతఃపురంబునందున్‌= కన్నెలు ఉండే రాచనగరి లోపలిప్రదేశంలో. 


తాత్సర్యం: అని చెప్పి, కుంతిని సమ్మతింపజేసి, సూర్యుడు ఆమె సమాగమంతో తృప్తిచెందినవాడై. ఆమెకు గర్భం 
ఆవిర్భవిల్లేటట్టు చేసి ఆకసానికి వెళ్ళాడు. అంతట శుక్షపక్షంలోని చంద్రుడివలె, కుంతిగర్భం దినదినప్రవర్హమాన 

౧ భా ౧౫౦ ౯ ణు 
మయింది; కాని, సూర్యుడిప్రభావంవలన లోకులకు మాత్రం ఆమె గర్భం అభివ్యక్తం కాకుండా ఉండింది. ఆ 
విషయం ఒక దాది కూతురికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఈ విధంగా కుంతిగర్భం విలసిల్లి పదవనెలలో 
ఒకనాండు రాత్రివేళ కన్నెలఅంతిపురంలో. 


విశేషం: (1) పూర్వపక్షము= శుక్లపక్షం. అమావాస్య మరునాడు పాడ్యమినుండి పూర్ణిమవరకు. 


ఆ. కొడుకుంగనియె సహజకుండలకవచాభి । రాము విమలకమలకోమలాక్షు 
దీర్హబాహు జారుద్భఢదేహు( దరుణార్క । తేజు గుంతిభోజరాజపుత్తి, 340 


ప్రతిపదార్థం: కుంతిభోజరాజపు(త్రి= కుంతిభోజరాజుయొక్క కూతురు; కొడుకున్‌= పుత్రుని; సహజకుండలకవచ+అభిరామున్‌= 
ప్రకృతిసిద్దంగా ఏర్పడిన చెవిపోగులు తనుత్రాణంచేత సుందరంగా ఉన్నవాడిని; విమల, కమల కోమల+అక్షున్‌= నిర్మలాలు, 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1267 


సుకుమారాలు అయిన కమలాలవంటి కనులు కలవాడిని; దీర్భబాహున్‌= పొడుగైన చేతులు కలవాడిని; చారుదృఢదేహున్‌= 
అందమైన బలిష్టమైన శరీరం కలవాడిని; తరుణ+అర్క, తేజున్‌= బాల సూర్యుడివంటి తేజస్సు కలవాడిని; కనియెన్‌= 
ప్రసవించింది. 


తాత్పర్యం: కుంతిభోజుడి కూతురు కుంతి కుమారుడిని ప్రసవించింది. ఆ కుమారుడు ప్రకృతిసిద్దమైన చెవిపోగులు 
తనుత్రాణం కల 'ప్ర్రియదర్శనుడు, సుకుమారమయిన కమలాలవంటి కన్నులు కలవాడు, ఆజానుబాహుడు. అందమైన 
దృఢమైన శరీరం కలవాడు. తరుణసూర్యతేజస్వి. 


వ. ఇట్లు జనియించిన యర్టకుం జూచి లోకాపవాదభయంబునకుం దలరి యాక్షణంబ యొక్క మంజూషలోన 
నబ్బాలకుం పదళరముణా నిడి దాని నతిదృ్యఢంబుగా. దెప్పం బంధించి సఖియునుం దానును గొని 
పురసమీపగతంబైన యశ్వనదీప్రవాహంబున విడిచి కుంతి యెంతయు సంతాపంబున నిట్లని విలాపంబు 
సేసె, స; 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; జనియించిన= పుట్టిన; అర్భకున్‌+చూచి= శిశువును కాంచి; లోక+అపవాద, భయంబునకున్‌= 
లోకులవలన ఏర్పడే నిందకు భయపడి; తలరి= కలతచెంది; ఆక్షణంబు+అ= వెంటనే; ఒక్క= ఒక; మంజూషలోన్‌= పెట్టెలో; 
ఆ+బాలకున్‌= ఆ మగబిడ్డను; పదిలంబుగాన్‌+ఇడి= భద్రంగా ఉంచి; దానిన్‌= ఆ మంజూషను; అతిదృఢంబుగాన్‌= 
మిక్కిలిగట్టిగా; తెప్పన్‌= నీటిమీద మునగకుండా తేలియాడే నలుచదరపు పడవమీద; బంధించి= కట్టి; సఖియునున్‌+తానును+ 
కొని= చెలికత్తెయును తాను తీసికొని వెళ్లి; పురసమీపగతంబు+ఐన= నగరానికి చేరువగా ఉన్న; అశ్వనదీ ప్రవాహంబునన్‌= 
అశ్వం అనే పేరు కల నది వెల్లువలో; విడిచి= వదలిపెట్టి; కుంతి= కుంతి; ఎంతయున్‌= మిక్కుటమైన; సంతాపంబునన్‌= 
దుఃఖంతో; ఇట్టు+అని= ఈ రీతిగా తలపోసి; విలాపంబు+చేసెన్‌= శోకించింది. 


తాత్సర్యం: ఈ విధంగా ఉద్భవించిన మగబిడ్డను చూచి, లోకంలో ఏర్పడే అపనిందకు భయపడి ఆక్షణంలోనే 
కుంతి తన చెలికత్తెలతో కలిసి ఆ శిశువును ఒక చక్కనిపెట్టెలో భద్రంగా ఉంచి ఆ పెట్టెను ఒకతెప్పపై పెట్టి గట్టిగా 
త్రాళ్లతో కట్టి నగరానికి దగ్గరగా ప్రవహిస్తున్న అశ్చనదిలో విడిచి పెట్టింది. కన్నబిడ్డను నదిలో విడిచిపెట్టివచ్చి కుంతి 
మిక్కుటమైన ఆవేదనతో ఈ విధంగా దుఃఖించింది. 


ఆ. కొడుక! నిన్ను. గాంచు కొటి(త నోములె కాని । పెంచి గారవించి పేర్మి నీదు 
ప్రోపుం గుడువ( గాంచు పుణ్యంబు దుదిముట్ట । నేల చేయనైతి నేను గుట్ట! 342 


ప్రతిపదార్థం: కొడుక!= ఓపుత్రకా!; నిన్నున్‌= నిన్ను; కాంచు= (ప్రసవించే; కొణంతనోములు+ఎ+కాని= లోపభూయిష్టమైన 
వ్రతాలే కాని; పెంచి= అభివృద్దిచేసి; గారవించి= మన్నించి; పేర్మిన్‌= ప్రీతితో; నీ+ప్రోపున్‌= నీ సంరక్షణను; కుడువన్‌+కాంచు= 
అనుభవించే; పుణ్యంబు; తుదిముట్టన్‌= సంపూర్ణంగా; కుజ్జ!= (నా) అనుగుశిశువా!; ఏను= నేను; ఏలచేయన్‌+ఐతిన్‌= ఏల 
చేయలేకపోయాను! 


తాత్సర్యం: 'ఓ నా చిన్నశిశువా! నేను నోచిన నోములు తక్కువవి. నిన్ను నేను కన్నానే కాని, పెంచి పెద్ద చేసి, 
నీసంరక్షణ అనుభవించే సుకృతం నాకు సంపూర్షంగా లేదు కదా!. ఎంతటి దురదృష్టవంతురాలను నేను. 


స శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. నెజియం బున్నమచందురుం జెనయు నీ నెమ్మోమునం దియ్యనై 
చిటునవ్వొప్ప(గ జూడనీక, పులకల్‌ చెన్నొంద నిన్‌ గ్రుచ్చి య 
క్కజణదీఅం బొరి నక్కునం గరము వేడ్కం జేర్ప నీ కిమ్మెయిన్‌ 
వటుతం ద్రోవ(గ6 జేసినే యకట! దైవం; బెందుC జొత్తున్‌ సుతా! 343 


ప్రతిపదార్థం: సుతా= ఓకొడుకా!; నెజయన్‌= నిండుదనం ఒప్పారగా; పున్నమచందురున్‌= పూర్ణిమనాటి చంద్రుడిని; 
చెనయు= పోలెడి; నీ+నెజ+మోమునన్‌= నీనిండుమొగంలో; తియ్యన+ఐ= మధురమై; చిజు, నవ్వు+ఒప్పంగన్‌= మందహాసం 
చిందులాడగా; చూడనీక= కాంచనీయక; పులకల్‌= గగురుపాటు; చెన్నొందన్‌= శోభిల్లగా; నిన్‌= నిన్ను; (గ్రుచ్చి= పొదివి; 
అక్కజ+తీఅన్‌= తృప్తి తీరేవరకు; పొరిన్‌= వరుసగా; అక్కునన్‌= హృదయానికి; కరము= మిక్కిలి; వేడ్కన్‌= (ప్రీతితో; 
చేర్చనీక= హత్తుకోనీకుండ; దైవంబు= విధి; ఈ+మెయిన్‌= ఈవిధంగా; వజుతన్‌= వరదలో; త్రోవంగన్‌+చేసెను+ఏ= 
పడవేసేటట్టుగా చేశాడా?; అకట= అయ్యో; ఎందున్‌+చొత్తున్‌= ఎందులో పడేది? (నేనీ దుఃఖం భరించలేను అని తాత్పర్యం). 


తాత్సర్యం: ఓ కొడుకా! నీమొగం పున్నమచంద్రుడివలె ఉన్నదికదా. నీనమ్మోముమీద మృదుమధురమైన మందహాసాలు 
చిందులాడటం నిండుగా చూడనీక, గగురుపొడిచిన ఒడలితో నిన్ను గుండెకు హత్తుకొని తనివితీరేటట్లు ముద్దాడనీక 
అయ్యో, ఈవిధంగా దైవం నిన్ను వరదపాలు చేసేటట్టుగా చేశాడు గదా! నేను ఎక్కడికి పోయేది? 


సీ, ఏపుణ్యసతికి నీ వింక నందనుండ వై | యెక్కడం బడియెదో యే నెటుంగ; 
నే పుణ్యురాలొకో యెప్పుడు నిను( బుత్తుం। గాం గాంచుటకు మేలికలను గాంచు; 
లలిం బాంసుకేళి నల్లన నదయాడుచు । నవ్యక్తమధురవాక్యామృతంబు 
వీనులం గురియుచు వెడందకన్నులం బిన్న | నవ్వును శుభలక్షణములు నమరC 


ఆ. దేజరిల్లు నిన్ను! దెఐవ యెవ్వత యొక్కొ। యడర గ్రుచ్చి యురమునందు. జేర్డి 
వేడ్క మిగుల వేనవేలభంగుల. గొని | యాడి నగుచు ముద్దులాడు. గొడుక! 344 


ప్రతిపదార్థం: ఏపుణ్యసతికిన్‌= సుకృతం చేసుకొనిన ఏవనితకు; ఈవు= నీవు; ఇంకన్‌= ఇకమీద; నందను(డవు+ఐ= 
పుత్రుడవు అయి; ఎక్కడన్‌= ఏస్థలంలో; పడియెదు+ఓ= చేరెదవో; ఏను= నేను; ఎణుంగన్‌= తెలియజాలనుకదా; ఏపుణ్యురాలు+ 
ఒకో= సుకృతం చేసికొనిన ఏఇల్లాలో కదా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; నినున్‌= నిన్ను; పుత్రుకాన్‌= కొడుకుగా; కాంచుటకున్‌= 
చూడటానికి; మేలికలను= మంచి స్వష్నాన్ని; కాంచున్‌= పొందుతుంది; లలిన్‌= (ప్రేమతో; పాంసుకేళిన్‌= దుమ్ములో 
ఆడుకొంటూఉండగా; అల్లన= మెల్లగా; నడయాడుచున్‌= తప్పటడుగులు వేస్తూ; అవ్యక్త, మధుర, వాక్య+అమృతంబు= 
తియ్యనైన జిలిబిలి పలుకులు అనే అమృతం; వీనులన్‌= చెవులయందు; కురియుచున్‌= వర్షిస్తూ; వెడందకన్నులన్‌= విశాలాలైన 
నేత్రాలలో; పిన్ననవ్వును= చిన్ననగవున్నూ; శుభలక్షణములున్‌= మంచిచిహ్నాలున్నూ; అమరన్‌= విలసిల్లగా; తేజరిల్లు= వెలుగొందే; 
నిన్నున్‌= నిన్ను; తెజవ+ఎవ్వత+ఒక్కొ= వనిత యెవ్వతెయో; అడర(గ్రుచ్చి= గట్టిగా పొదివి; ఉరమునందున్‌+చేర్చి= 
కౌగిలించుకొని; వేడ్కమిగులన్‌= ప్రీతిఅతిశయించగా; వేనవేలభంగులన్‌= పెక్కుపెక్కురీతుల; కొనియాడి= ఉగ్గడించి; నగుచున్‌= 
నవ్వుతూ, ముద్దులు+ఆడున్‌= ముద్దులు పెట్టుకొంటుందో. 


తాత్సర్యం: నాచిట్టితండ్రీ! నీవు ఇంక ఏపుణ్యాత్మురాలికి కొడుకువై సంతోషపెడతావోకదా! ఎక్కడికి చేరుతావో 
నాకు తెలియదు కదా. ఏపుణ్యసతి కాంచిన మధురస్వష్నాలు నిజమై నీవు ఆమెకు దక్కుతావో కదా! దుమ్ములో 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1269 


ఆడుకొనేటప్పుడు తప్పటడుగులు వేస్తూ తియ్యనైన జిలిబిలిమాటలు పలుకుతూ చెవులలో అమృతం కురిసే నిన్ను, 
పెద్దపెద్దకనులలో చిన్నచిన్న నవ్వులు వెలార్చేనిన్ను, శుభలక్షణాలతో మిలమిల వెలుగొందేనిన్ను, ఏఅమ్మ కౌగిలించుకొని 
గుండెకు హత్తుకొని వేడుకమీరగా పలుమారులు ముద్దులు పెట్టుకొని మురిసిపోతూ నవ్వుకొని ఆనందిస్తుందో కదా! 
అయ్యో! నాకు ఆ అదృష్టం లేకపోయెనే. 


ఉ. లాలితయౌవనోజ్జ్వలవిలాసములం దిలకించు సుందరా 
భీలవిచేష్టితం బమర భీమవనోద్ధవసింహరేఖమై 
వాలవె యింక నీ వెలమి వామవిలోచన లంగజన్మలీ 
లాలసలై విపక్షులు భయాలసులై ధృతి యేది చూడంగన్‌. 345 


ప్రతిపదార్థం: లాలితయౌవన+జఉజ్ఞ్యలవిలాసములన్‌= మనోహరమైన యౌవనమునందలి (ప్రకాశించే విలాసములతో; తిలకించు= 
ప్రకాశించే; సుందర+ఆభీల విచేష్టితంబు= అందమైనదీ, భయంకరమైనదీ అయిన చేష్ట, అమరన్‌= ఒప్పగా; భీమ-వన+ 
ఉద్భవ-సింహ-రేఖము+ఐ= భయంకరమైన అడవిలో పుట్టకగల సింహముయొక్క చొప్పుతో; వామ-విలోచనలు= సుందరములైన 
కన్నులు గలవారు (స్త్రీలు); అంగజన్మ లీలా+అలసలు+ఐ= మన్మథవిలాసం చేత సోమరులయి, విపక్షులు= శత్రువులు; 
భయ+అలసులు+ఐ= భయముచే సోమరులయి, ధృతి= ధైర్యము; ఏది= కోలుపోయి; చూడ(గన్‌= చూడగా, ఇంకన్‌= 
ఇకముందు; నీవు; ఎలమిన్‌= సంతోషంతో, వాలవే= మీణవా (మీజుతావని భావం). 


తాత్సర్యం: యౌవనంలో ఉజ్జ్వలమైన విలాసంతో (ప్రకాశించి, సుందరమూ, భయంకరమూ అయిన చేష్ట ఒప్పగా, 
వెజపుగొలిపే వనంలో ఉద్భవించిన సింహంయొక్క చొప్పుచేత, సుందరాంగులు మన్మథవిలాసం చేతనూ, శత్రువులు 
భయంతోనూ సోమరులయి, నిరుత్సాహులై చూస్తుండగా ఇక నీవు ప్రీతితో మీజుదువు కదా! 


నిశేషం: యౌవనం వచ్చినప్పుడు కర్షుడు సుందరుడూ, భయంకరుడూ అవుతాడు. అతని సౌందర్యానికి స్రీలు మన్మథావేశానికి 
లోనయి అలసలవుతారు. శత్రువులు అతని భయంకర రూపానికి ధైర్యం వీడిన నిరుత్సాహులు అవుతారని (క్రమాన్వయం. 
“హిమరద్వన సంభూతం సింహం కేసరిణం యథా” అని మూలము. 


ఆ. ఎచట నున్న నైన నెల్లప్పుడును నిన్ను. । గన్నులార6 జూడంగాంచు. గాన 
తనయ! నిన్ను! గనిన తపనుండు గడుధన్యు( । డయ్యె; మందభాగ్య నైతి నేను. 346 


ప్రతిపదార్థం: తనయ!= ఓకుమారా! ఎచటన్‌+ఉన్నన్‌+ఐనన్‌= నీవు ఎక్కడ ఉన్నప్పటికిని; ఎల్లప్పుడును= నిరంతరం; 
నిన్నున్‌= నిన్ను; కన్నులు+ఆరన్‌= కనులనిండుగా; చూడన్‌+కాంచున్‌+కాన= దర్శించగలుగుతాడు కాబట్టి; నిన్నున్‌= నిన్ను; 
కనిన= కన్న; తపనుండు= సూర్యుడు; కడున్‌= మిక్కిలి; ధన్యుండు+అయ్యెన్‌= చరితార్జుడు అయ్యాడు; ఏను= నేను; 
మందభాగ్యన్‌+ఐతిన్‌= దురదృష్టవంతురాలను అయినాను. 


తాత్పర్యం: ఓ కుమారా! నీవు ఎచ్చట ఉన్నా నిను కన్నతండ్రి సూర్యుడు కనులార నిను కాంచగలడు కావున 
అతడు ధన్యుడే. ఇక, నిన్ను చూడనోచని దానను; నిను గన్నతల్లిని నేనే కేవలం నిర్భాగ్యురాలను. 


1270 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. ఇను. దఅచేత మాటువడు టెన్నండుం గల్లునె? నిన్ను నెమ్మి నేం 
గనియెద( గాక యింక నొకకాలమునం దయినం దనూజ! నీ 
వినుతశరీరభావమును వీనుల సన్మణికుందలంబులున్‌ 
ఘనతరవజ్రవర్మము. బ్రకాశత నొందక యుండనేర్గునే? 347 


ప్రతిపదార్థం: తనూజ!= ఓకుమారకా!; ఇనుండు= సూర్యుడు; అజచేతన్‌= హస్తతలాన; మాటు+పడుట= మరుగుపడటం; 
ఎన్నండున్‌= ఎపుడైనను; కల్లును+ఎ?= సంభవించేనా; నిన్నున్‌= నిన్ను; ఓకుమారా నిన్ను; నెమ్మిన్‌= అనురాగంతో; ఏన్‌= 
నేను; ఇంకన్‌= ఇకముందు; ఒకకాలమునందున్‌+అయినన్‌= కొన్నినాళ్లు కడచిన పిదపనైనా; కనియెదన్‌+కాక= చూస్తానుగాక; 
నీవినుతశరీరభావమును= ప్రస్తుతింపబడే నీ అంగసౌష్టవం; వీనులయొక్క= చెవుల; సత్‌+మణి, కుండలంబులున్‌= మంచి 
రత్నాల వంటి చెవిపోగులున్నూ; ఘనతర వ(జ్రవర్మమున్‌= గొప్పదైన వజ్ర కవచమున్నూ; ప్రకాశతన్‌+ఒందక+ఉండన్‌నేర్చునే= 
వెలుగొందక ఉండగలవా! 


తాత్సర్యం: ఓ కుమారకా! సూర్యుడు ఎన్నడూ అరచేయి అడ్డుపెట్టినంత మాత్రాన కన్పించకుండా పోతాడా? 
కొన్నినాళ్లు గడచినపిదప (ప్రేమతో నేను నిన్ను దర్శించగలనుగాక. ఎట్టాగంటే ప్రస్తుతింపబడే నీశరీరసౌష్టవం, 
చెవులకు వెలుగొందే మణులవంటి పోగులు, వ(జకాంతులు గలిగి గొప్పదైన సహజకవచం, స్వయం(ప్రకాశమానాలై 
అందరికీ నీయునికిపట్టులు (ప్రస్ఫుట మొనరిస్తాయి కదా! 


విశేషం: ఇంతకుముందు- సూర్యుడు ధన్యుడు, ఆతడు తన కుమారుడు ఎక్కడ ఉన్నా కనులార గాంచగలడనీ తానే 
అదృష్టవిహీనను అనీ కుంతి దుఃఖించింది. ఇప్పుడు ఆమె ఊరట చెందుతున్నది. ఆ బాలకుడు ఎక్కడ ఉన్నా కుంతి ఆతడి 
సహజ కవచకుండలాలు స్వయం(ప్రకాశమానాలు కనుక, కొంతకాలం గడచినపిమ్మట చైనా గుర్తించి కన్నతల్లిగా తాను 


సంతసించగలను అని చెప్పుతున్నది. అలం: అర్జాంతరన్యాసం. 


చ. దివి భువి నంతరిక్షమున దిక్కుల గాడ్పున నగ్నియందు న 
ర్హవములయందు ఘోరవిపినంబులయందును నీకు నెప్పుడున్‌ 
శివ మగుంగాక! దిక్పతులు సిద్దులు సాధ్యులు రుద్రు లాశ్వినుల్‌ 
భువనము లర్మచంద్రులును బుత్రక! నిన్‌ గృపం గాచుచుందడెడున్‌.' 348 


ప్రతిపదార్థం: పుత్రక!= నా చిట్టినాయనా!; దివిన్‌= స్వర్గంలో; భువిన్‌= భూలోకంలోను; అంతరిక్షమునన్‌= ఆకాశంలో; 
దిక్కులన్‌= దిశలలో; గాడ్సునన్‌= గాలిలోను; అగ్నియందున్‌= నిప్పులోను; అర్లవములయందున్‌= సముద్రాలలో; ఘోర, 
విపినంబులయందును= భయంకరమైన అడవులలోనూ; నీకున్‌= నీకు; ఎప్పుడున్‌= సతతం; శివము+అగున్‌+కాక= శుభం 
కలుగును గాక; దిక్‌+పతులు= దిక్కులను పాలించేవారు; సిద్దులున్‌, సాధ్యులున్‌= వేల్పులజాతులలోని సిద్దులు, సాధ్యులును; 
రుద్రులున్‌= రు(ద్రులును; ఆశ్వినుల్‌= ఆశ్వినులు= (వేలుపువెజ్జాలు); భువనములు= జగములు; అర్కచంద్రులును= 
సూర్యుడున్నూ చంద్రుడున్నూ; నిన్‌= నిన్ను; కృపన్‌= దయతో; కాచుచుండెడున్‌= రక్షిస్తూ ఉంటారుగాక! 


తాత్సర్యం: ఓ నాచిట్టినాయనా!, నిన్ను కాపాడవలసిన కన్నతల్లిని నే నిప్పుడు నిర్ధాక్షిణ్యంగా వదలివేయవలసి 
వచ్చింది. అయినను కన్నతల్లిగా నిన్ను దీవిస్తున్నాను. స్వర్గంలో భూలోకంలో ఆకాశంలో అన్నిదిక్కులలో గాలిలో, 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1271 


నిప్పులో, సముద్రాలలో, భయంకరమైన అడవులలో, నీకు ఎప్పుడూ శుభం కలగాలి! దిక్సాలకులు, సిద్దులు, 
సాధ్యులు, రుద్రులు, వేల్పువెజ్జులు, అశ్వినీదేవతలు, జగాలు, సూర్యచంద్రులు నిన్ను దయతో రక్షిస్తారు కాక.” 


విశేషం: దిక్కులు - అష్టదిక్కులు. 1. తూర్పు 2. అగ్నిమూల 3. దక్షిణం 4. నిర్భతిమూల 5. పడమర 6. వాయవ్యమూల 

7. ఉత్తరం 8. ఈశాన్యం. దిక్సాలకులు: అష్టదిక్సాలకులు 1. ఇంద్రుడు 2. అగ్ని 3. యముడు 4. నిరృతి 5. వరుణుడు 

6. వాయువు 7. కుబేరుడు 8. ఈశానుడు. రుద్రులు: ఏకాదశరుద్రులు. 1. అజుడు 2. ఏకపాదుడు 3. అహిర్చుధ్న్యుడు 

4. విరూపాక్షుడు 5. సురేశ్వరుడు 6. జయంతుడు 7. బహురూపుడు 6. త్యంబకుడు 9. అపరాజితుడు 10. వైవస్వతుడు 

11. హరుడు. 

వ. అని యేడ్డుచుం గుంతి యచ్చటం దడయ వెజచి గూఢప్రకారంబున6 గన్యాంతఃపురంబునకు వచ్చి యెప్పటి 
యట్ల వర్తిల్లుచుండె; నట మంజూషయు నశ్వనదీవేగంబున. జర్మణ్వతికిం జని, యందుండి యమునాగత 
మయ్యె; నట చని భాగీరథిం బడి సూతవిషయంబునం బంపానగరంబు చేరువ నరుగుచుండె; నా 
సమయంబున. 349 


ప్రతిపదార్థం: అని= అని (దీవించి); ఏడ్చుచున్‌= విలపిస్తూ; కుంతి= కుంతి; అచ్చటన్‌= ఆస్థలంలో; తడయన్‌= ఆలసించటానికి; 
వెణచి= భయపడి; గూఢ(ప్రకారంబునన్‌= రహస్యవిధానాన; కన్యా+అంతఃపురంబునకున్‌= కన్నియలు ఉండే అంతిపురికి; 
వచ్చి; ఎప్పటి+అట్టు+అ= ఇదివరకు మాదిరిగనే; వర్తిల్లుచున్‌+ఉండెన్‌= వ్యవహరిస్తూఉంది; అట= అచట (ఆ అశ్వనదిలో); 
మంజూషయున్‌= పెట్టెయు; అశ్వనదీవేగంబునన్‌= అశ్వనదీ ప్రవాహం యొక్క వేగంవలన; చర్మణ్వతికిన్‌= చర్మణ్వతి యనే 
నదిని చేరి; అందున్‌+ఉండి= చర్మణ్వతి నుండి; యమునాగతము+అయ్యెన్‌= యమునానదిని చెందింది అయ్యింది; అట 
చని= ఆయముననుండి వెళ్ళి; భాగీరథిన్‌+పడి= గంగలో చేరి; సూతవిషయంబునన్‌= సూతదేశంలో; పంపానగరంబు 
చేరువన్‌= పంప అనే పేరు కల పట్టణానికి సమీపాన; అరుగుచుండెన్‌= పోతూ ఉన్నది. ఆ సమయంబునన్‌= అప్పుడు. 


తాత్సర్యం: కుంతి తనకుమారుడిని దీవించి విలపించింది. ఆస్థలంలో ఆలసించటం మంచిది కాదని భయపడి 
ఆమె అంతిపురానికి చేరి ఎప్పటివలె జీవితం సాగిస్తూ ఉన్నది. అట శిశువుతోకూడిన పెట్టె అశ్వనదీప్రవాహవేగంవలన 
చర్మణ్యతీనదిలోకి చేరింది. చర్మణ్యతినుండి యమునానదికి చేరింది. యముననుండి గంగానదిని చేరి సూతదేశంలోని 
పంపానగరసమీపానికి వస్తున్న సమయంలో. 


విశేషం: (1) గంగానదికి యమునానది ఉపనది. అట్లే యమునలో వచ్చి పడుతుంది చర్మణ్వతి. చర్మణ్వతిలో కలుస్తుంది 
అశ్వనది. (2) విధివిలాసం విచిత్రమైనది. అశ్వనదీతీరంలోని రాజపుత్రి కుంతి పాండురాజును వివాహమాడి “గంగాతీరంలోని 
హస్తినాపురి చేరింది. ఆమెపుత్రుడున్నూ అంతకుముందే హస్తినాపురాన్ని చేరాడు. 
సీ, ధృతరాష్టసఖు. డైన యతిరథుం డనుసూతు( । డతివయు. దానును నతివిభూతి 

గంగలో. జలకేళిసంగతుండై యుండి | తుంగతరంగానుషంగవశత. 

జనుదెంచు మంజూష. గని కడువేడుక( । దనపరిజనముల( బనిచి పట్టి 

తెప్పించి ధీయుక్తి యొప్ప నేకతమున । నప్పెట్టె దెజిచి తా నప్పు డందు 


©. వినుతహేమకవచు. గనకకుండలధరు | ననుపమానతేజు ఘను గుమారు€ 
గని మనంబులోన ననయంబు విస్మయం । బొనర గ్రుచ్చి యెత్తికొని ముదమున. 350 


ష్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధృతరాష్టసఖుండు+ఐన= ధృతరాష్ట్రుడికి మిత్రుడు అయిన; అతిరథుండు+అను సూతు(డు= అతిరథుడు 
అనేపేరు కల సూతుడు; అతివయున్‌= వనితయు, భార్యయు; తానునున్‌= తానును; అతి, విభూతిన్‌= మిక్కుటమైన 
విభవంతో; గంగలోన్‌= గంగానదిలో; జలకేళి= జలక్రీడలో; సంగతుండు+ఐ= కూడినవాడై; ఉండి= ఉండి; తుంగతరంగ+ 
అనుషంగవ శతన్‌= ఎత్తైన కెరటాలతో కూడియుండటంచేత; చనుదెంచు= వస్తున్న; మంజూషన్‌= పేటికను; కని= అరసి; 
కడువేడుకన్‌= మిక్కుటమైన ఆసక్తితో; తన, పరిజనములన్‌= తనసేవకులను; పనిచి= ఆజ్ఞాపించి; పట్టి తెప్పించి= అందుకొని 
తనకడకు తెప్పించి; ధీయుక్తి+ఒప్పన్‌= బుద్దికుశలత ఏర్పడేటట్టుగా; ఏకతమునన్‌= రహస్యంగా; ఆ+పెట్టెన్‌= ఆపెట్టెను; 
తెబిచి= విప్పి; తాన్‌= తాను; అప్పుడు= ఆసమయంలో; అందున్‌= ఆపెట్టెలో; వినుతహేమకవచున్‌= (ప్రస్తుతించబడే 
బంగారు మైమరువు కలవాడిని; కనక, కుండల, ధరున్‌= పసిడి చెవిపోగులు ధరించినవాడిని; అనుపమానతేజున్‌= సాటిలేని ప్రకాశం 
కలవాడిని; ఘనున్‌= గొప్పవాడిని; కుమారున్‌= బాలకుడిని; కని= అరసి; మనంబులోనన్‌= చిత్తంలో; అనయంబున్‌= 
మిక్కుటంగా; విస్మయంబు+ఒనరన్‌= ఆశ్చర్యం కలుగగా; ముదమునన్‌= సంతోషంతో; గ్రుచ్చి ఎత్తికొని= పట్టి ఎత్తుకొని. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడిమిత్రుడు అయిన అతిరథుడు అనే సూతుడు గంగలో వైభవోపేతంగా తనభార్యతో కలసి 
జల(క్రీడలు ఆడుతున్నాడు. అప్పుడు కెరటాలతూగులో తేలియాడుతూ ఒక తెప్పపై నున్న మంజూష కన్పించింది. 
సూతుడు తన సేవకులను పంపించి ఆపెట్టెను తెప్పించాడు. రహస్యంగా పెట్టెను తెరచి చూచాడు. అందులో 
అచ్చెరువు గొలుపుతూ బంగారు కవచంతో పసిడికుండలాలతో మెరసిపోతున్న మగబిడ్డడిని చూచి సంతోష 
తన్మయత్వంతో పట్టి ఎత్తుకొన్నాడు. 


విశేషం: సూతుడు: క్షత్రియుడికి బ్రాహ్మాణస్రీయందు జన్మించినవాడు. వైశ్యునకు క్షత్రియగస్తీయందు జన్మించినవాడు. వీరు 
ఒక (ప్రత్యేక కులంగా ఏర్పడ్డారు. వీరిలో రథాలు నడపటం కొందరకు వృత్తి అయింది. కొందరకు పురాణాలు చెప్పే వృత్తి 
ఏర్పడింది. 


వ. తన జీవితేశ్వరి యైన రాధం జూచి ఇట్లనియె. 351 
తాత్సర్యం: తన ధర్మపత్ని అయిన రాధను చూచి ఈవిధంగా అన్నాడు. 


క. “'అనపత్యుల మగు మనకును । మనపాలిటివేలు పిక్కునూరుని నిచ్చెన్‌ 
వనజాక్షి! వీయ మానుష । జనితు(డు గా6 డరయ దేవసంభవుండు సుమీ! 352 


ప్రతిపదార్థం: వనజ+అక్షి!= పద్మాలవంటి కన్నులు కలదానా! మనపాలిటివేలుపు= మనలను కాపాడే దేవుడు; అనపత్యులము+ 
అగు, మనకును= సంతానవంతులం కాని మనకు; ఈ+కుమారునిన్‌= ఈబాలకుడిని; ఇచ్చెన్‌= అనుగ్రహించాడు; వీండు= 
ఈబాలకుడు; మానుషసంభవుండు+కాడు= మనుజజాతికి పుట్టినవాడు కాడు, అరయన్‌= పరిశీలించగా; దేవసంభవుండు= 
దేవతకు జన్మించినవాడు; సుమీ= సుమా. 


తాత్సర్యం: సూతుడు తనధర్మపత్నిఅయిన రాధతో ఈవిధంగా పలికాడు: “పద్మాలవంటి కన్నులు కలదానా! 
మనకు సంతానం లేదుకదా. మనలను రక్షించే దేవుడు అనుగ్రహించి ఈ బాలకుడిని మనకు (ప్రసాదించాడు. 
చూడుము ఇతడి అతిలోకతేజస్సు. ఈ బాలుడు మనుష్యులకు జన్మించినవాడు కాజాలడు. ఇతడు నిశ్చయంగా 
దైవాంశసంభూతుడు సుమీ!” 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1273 


క అని దానిచేతి కిచ్చినం। గొని యురమున నదిమి కొనియె గొడుకు నతివ; య 
వ్వనితకు( బాలెంత తెటిం । గున జన్నులు సేయె నపుడు గూరిమిపేర్షిన్‌. 353 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; దానిచేతికిన్‌= ఆమె చేతికి, రాధకు; ఇచ్చినన్‌= అందించగా; (రాధ); కొని= (గ్రహించి 
(ఆశిశువును పట్టుకొని); ఉరమునన్‌= వక్షమున; అతివ (రాధ); కొడుకున్‌= బాలకుడిని; అదిమికొనియెన్‌= హత్తుకొన్నది; 
ఆ+వనితకున్‌= రాధకు; అపుడు= ఆసమయంలో; కూరిమిపేర్మిన్‌= (ప్రేమాతిశయంచొప్పున; బాలెంత, తెజంగునన్‌= 
బాలెంతరాలికివలె; చన్నులు+చేగున్‌= చన్నుల నుండి పాలుకారాయి. 


తాత్సర్యం: సూతుడు ఆ పసిబిడ్డను తనభార్య రాధచేతికి అందించాడు. ఆమెయు కుమారుడిని మిక్కుటమైన 
(ప్రేమతో పుచ్చుకొని తన గుండెకు హత్తుకొన్నది. అప్పుడు బాలెంతరాలికి వలెనే ఆమెకు చన్నులు చేపాయి. 


వ. ఇ ట్లాదంవతులు ప్రమోదసంపద సొంపార( గుమారుం గొని నిజమందిరంబున కరిగి 
యాత్మీయకులోచితంబు లగు జాతకర్మ సంస్కారంబొనరించి సహజకుండలాలంకృతకర్ణుం డగుటం జేసి 
కర్ణుం డను నామకరణంబు సేసి; రంత. 354 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; ఆదంపతులు= ఆ భార్యాభర్తలు (రాధ అతిరథుడు); (ప్రమోదసంపద= ఆనందం అనే 
ఐశ్వర్యం; సొంపారన్‌= శోభిల్లగా; కుమారున్‌+కొని= బాలకుడిని పరి[గ్రహించి; నిజమందిరంబునకున్‌+అరిగి= తమ ఇంటికి 
వెళ్ళి; ఆత్మీయ కుల+ఉచితంబులు+అగు= తమ కులానికి అనువైన; జాతకర్మసంస్కారంబు= పుట్టినపుడు చేసే సంస్కారం; 
ఒనరించి= చేసి; సహజ, కుండల+అలంకృతకర్ణుండు= ప్రకృతిసిద్ధమైన కుండలాలతో అలంకరించబడిన చెవులు కలవాడు; 
అగుటన్‌+చేసి= కావటంచేత; కర్గుండు= కర్షుడు; అను= అనునట్టి; నామకరణంబు+చేసిరి= పేరు పెట్టారు. 


తాత్సర్యం: ఈ రీతిగా ఆసూతదంపతులు (అతిరథుడు రాధయును) ఆనందతన్మయత్వంతో ఆబాలకుడిని 
పరి[గ్రహించి తమగ్భహాన్ని చేరి, తమకులానికి సంప్రదాయాలకు అనుగుణంగా ఆశిశువుకు పుట్టినప్పుడే చేసే 
సంస్కారం చేసి, సహజమైన కుండలాలు కల కర్లములు కలవాడు కావున కర్గుడు అని పేరుపెట్టారు. 


క. వసువర్మధరు(డు గావున । వసుసేనుం డనెడుపేరు వాని కిడిరి పెం 

పెస౦గంగ భూసురు; లాది । త్యసుతుం డిబ్బంగి సూతతనయుం డయ్యెన్‌. 355 
ప్రతిపదార్థం: వసు, వర్మధరుండు= పసిడికవచం ధరించి పుట్టినవాడు; కావునన్‌= కాబట్టి; వసుసేనుండు; అనెడుపేరు= అనే 
నామధేయం; భూసురులు= (బ్రాహ్మణులు; పెంపు+ఎసంగంగన్‌= పేర్మి అతిశయించగా; వానికిన్‌= ఆ శిశువుకు; ఇడిరి= 
ఇచ్చారు, పెట్టారు; ఈశ+భంగిన్‌= ఈ రీతిగా; ఆదిత్యసుతుండు= సూర్యుడికొడుకు; సూతతనయుండు+అయ్యెన్‌= 
సూతుడికొడుకు అయ్యాడు. 


తాత్పర్యం: పసిడిమైమరువుతో పుట్టినవాడు కావున ఆ మగబిడ్డకు బ్రాహ్మణులు “వసుసేనుడు' అనే నామధేయాన్ని 
కల్పించారు. ఈ రీతిగా సూర్యుడికొడుకు సూతసుతుడు అయ్యాడు. 


వ. తద్వృత్తాంతంబంతయు( గుంతి తన యాప్తచారులవలన విని, శిధిలీకృతసంతాపయై యుందె; 
నతిరథుండును గ్రమంబున సంప్రాప్తయౌవనుం డయిన కొడుకుం దోడ్కొనివచ్చి ద్రోణాచార్యులయొద్ద నస్త 


షం శ్రీమదాంధ్ర మహాభారతము 


శిక్ష సేయంబెట్టె; నా సూతసూనుండు మటియు( గృపాచార్యులవలనను జామదగ్న్యువలనను, 

వివిధాస్తలాభంబు నొంది, క్రమంబున దుర్యోధనుతోడ బద్ధసఖ్యుండై యతనికి( బ్రియంబు సేయం దివిరి 

దివిజరాజనందనుతో మచ్చరించుచు€ బాండవుల కప్రియంబు సేయుచుండె. 356 
ప్రతిపదార్థం: తద్‌+వృత్తాంతంబు+అంతయున్‌= కర్టుడిసంగతి అంతా; కుంతి= పృథ; తన+ఆప్త, చారులవలనన్‌= తనకు 
ఆంతరంగికు లైన గూఢభటులవలన; విని= ఆలకించి; శిథిలీకృత సంతాప+ఐ+ఉండెన్‌= సడలిన ఆవేదన కలిగినదై ఉండింది; 
అతిరథుండును; (క్రమంబునన్‌= కాలక్రమాన; సం(ప్రాప్తయౌవనుండు+అయిన= ప్రాప్తించిన జవ్వనం కలవాడయిన; కొడుకున్‌= 
కుమారుడిని; తోడ్కొనివచ్చి= తీసికొని అరుదెంచి; (ద్రోణ+ఆచార్యుల+ఒద్దన్‌= (ద్రోణుడు అనేపేరు కల గొప్పగురువుకడ; 
అస్తశిక్ష+చేయన్‌+పెట్టెన్‌= అ(స్తవిద్య నేర్చుకొనటానికి ఉంచాడు; ఆ సూతసూనుండు= ఆ సూతుడికొడుకు కర్ణుడు; మజియున్‌= 
వెండియు; కృప+ఆచార్యులవలనను= కృపుడు అనే గురువువలనను; జామదగ్భ్యువలనను= జమదగ్నికుమారుడైన పరశురాముడి 
వలనను; వివిధ+అ(స్తలాభంబున్‌+ఒంది= పెక్కుమంత్రమహిమలు కల ఆయుధాలను సంపాదించి; [క్రమంబునన్‌= కాలక్రమంగా; 
దుర్యోధనుతోడన్‌; బద్దసఖ్యుండు+ఐ= గాటంగా ఏర్పడిన స్నేహం కలవాడై; అతనికిన్‌= దుర్యోధనుడికి; 'ప్రియంబు= ట్రీతి; 
చేయన్‌+తివిరి= చేయబూని; దివిజ+రాజనందనుతోన్‌= దేవేంద్రసుతుడైన అర్జునుడితో; మచ్చరించుచున్‌= స్పర్థవహిస్తూ; 
పాండవులకున్‌; అప్రియంబు+చేయుచున్‌+ఉండెన్‌= అపకారం చేస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ వృత్తాంతాన్ని అంతా కుంతి తన ఆంతరంగిక గూఢచారులవలన తెలిసికొని ఆవేదన ఉడిగి 
ఊరడిల్లింది. అతిరథుడు తనకొడుకు యుక్తవయస్కుడు కాగానే ద్రోణాచార్యుడివద్ద అ(స్తవిద్యను అభ్యసించటానికి 
ఏర్పరచాడు. సూతసుతుడుగా విఖ్యాతి చెందిన కర్టుడు ద్రోణాచార్యులకడ మాత్రమే కాక, కృపాచార్యులయొద్దను 
జమదగ్నికుమారుడైన పరశురాముడికడకూడా విలువిద్య నేర్చి, గొప్పఅ(స్రాలను సంపాదించాడు. కర్ణుడికి కాలక్రమంగా 
దుర్యోధనుడితో (ప్రగాఢమైన స్నేహం ఏర్పడింది. ఆ మై(త్రివలన అతడు పాండునందనులకు విరోధి అయి, వారికి 
అపకారాలు చేయ సమకట్టాడు. 


ఉ. ఆతని యస్త్రవీర్యము, సమంచితకుండల వజ్రవర్మవి 
ఖ్యాతియు, నాత్మలో( దలంచి కౌరవనాయక! ధర్మసూనుండున్‌ 
భీతమనస్ము(డై, యతః డభేద్యబలుం డని సంతతంబు ధె 
ర్యాతిశయంబు డించి హృదయవ్యథ( బొందుచు నుండె. గానలోన్‌. 357 


ప్రతిపదార్థం: కౌరవనాయక!= ఓ జనమేజయ మహారాజా!; ఆతని+అ(స్రవీర్యము= కర్షునియొక్క అ(స్రాలకు సంబంధించిన 
పరాక్రమము; సమ్‌+అంచిత, కుండల, వజ్రవర్మ, విఖ్యాతియున్‌= చక్కగా (ప్రకృతిసిద్దంగా అమరిఉన్న చెవిపోగులు, వజ్రం 
వంటి తనుత్రాణాన్నిగూర్చిన కీర్తిని ఆత్మలోన్‌= మనస్సులో; తలంచి= తలపోసి; ధర్మసూను(డున్‌= ధర్మపుత్రుడును; 
భీతమనస్కు(డు+ఐ= భయం చెందిన మనస్సు కలవాడై; అతండు= కర్చుండు; అభేద్యబలుండు+అని= భేదించటానికి 
వీలులేని బలం కలవాడని; సంతతంబు= ఎల్లప్పుడును; థైర్య+అతిశయంబు= థైర్యంయొక్క పెంపు; డించి= (క్రిందకు 
పడవైచి; కానలోన్‌= అరణ్యంలో; హృదయవ్యథన్‌= ఎదలో ఆవేదనను; పొందుచున్‌+ఉండెన్‌= అనుభవిస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: కురువంశానికి నాయకుడైనవాడా, ఓ జనమేజయమహారాజా! కర్టుడి అ(స్త్రవిద్యాపాటవాన్ని ఆతడిసహజ 
కవచకుండలాల కీర్తిని మనస్సులో తలచుకొని అరణ్యవాసంలో ఉన్న ధర్మనందనుడు ధైర్యం కోలుపోయి ఎదలో 
మిక్కిలి ఆవేదనను అనుభవిస్తూ ఉండేవాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1275 


వ. అయ్యుధిష్టిరునకు( బ్రియం బాచరింపంగోరి కర్ణుకవచకుండలంబులు కొనుటకై పురందరుం డొక్కనాండు 
బ్రాహ్మణరూపంబునం జని, మధ్యాహ్నసమయంబున( గర్జుండు సూర్యోపాస్తి సేయుచుండి బ్రాహ్మణుల 


కభీష్టధనంబు లిచ్చుతటి నతనిం గని, “భిక్షాం దేహి యనుటయు. గర్జుం డతని కిట్లనియె. 358 


ప్రతిపదార్థం: ఆ+యుధిస్టిరునకున్‌= ఆ ధర్మనందనుడికి; ప్రియంబు+ఆచరింపన్‌+కోరి= (ప్రీతిని ఘటించ సంకల్పించి; 
కర్షుకవచకుండలంబులు= కర్టుడియొక్క కవచాన్నీ కుండలాలనూ; కొనుటకున్‌+ఐ= [గ్రహించటానికై; పురందరుండు= దేవేంద్రుడు; 
ఒక్కనాండు= ఒకరోజున; బ్రాహ్మాణరూపంబునన్‌+చని= విప్రుని ఆకారంలో వెళ్ళి; మధ్యాహ్నసమయంబునన్‌= పట్టపగటివేళ; 
కర్షుండు; సూర్య+ఉపాస్తి+చేయుచున్‌+ఉండి= సూర్యుడికి ఆరాధన సలుపుతూ ఉండి; (బ్రాహ్మణులకున్‌= విప్రులకు; అభీష్ట, 
ధనంబులు= కోరినద్రవ్యాలు; ఇచ్చుతణిన్‌= ఒసంగేతరుణంలో; అతనిన్‌+కని= వాడిని (కర్ణుడిని) చూచి; “భిక్షాం దేహి” = 
బిచ్చాన్ని ఇమ్ము; అనుటయున్‌= అని అనగానే; కర్గుండు; అతనికిన్‌= విప్రవేషంలో వచ్చిన దేవేంద్రుడికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: కర్టు డంటే భయపడుతున్న ధర్మనందనుడికి సంట్రీతి కలిగించటానికై, కర్షుడికవచకుండలాలను 
గ్రహించతలపోసి దేవేంద్రుడు ఒకనాడు విప్రవేషధారి అయి ఏతెంచాడు. అది పట్టపగలు. ఆ మధ్యాహ్నసమయంలో 
కర్ణుడు సూర్యోపాసన చేస్తూ ఉన్నాడు. అక్కడ గుమిగూడిన బ్రాహ్మణులకందరికీ కోరిన [ద్రవ్యాల నతడు ఒసగుతూ 
ఉన్నాడు. దేవేంద్రుడు ఆ సమయంలో, 'భిక్షాం దేహి” (బిచ్చము పెట్టుము) అని అడిగాడు. అతడితో కర్షుడు ఈ 
విధంగా అన్నాడు. 
చ. 'అలసవిలాసలాలసరసాన్విత లైన నితంబినీజనుల్‌ 

వలసిన, భూరివిస్పురితవస్తుసమగ్రము లైన గ్రామముల్‌ 

వలసిన, నుల్లసన్మణిసువర్ణవిభూషణగోధనావళుల్‌ 

నలసినం గోరు మిచ్చెద ధ్రువంబుగ' నావుడు నాత. డిట్లనున్‌. 359 


ప్రతిపదార్థం: అలస, విలాస, లాలస, రస+అన్వితలు= సుకుమారమైన విలాసమునందు మిగుల అనురక్తలైన శృంగారవతులు; 
ఐన; నితంబినీ-జనుల్‌= (స్రీలు (నితంబిని-పెద్ద నితంబము పిజుందు గలది (స్త్రీ); వలసినన్‌= కావలసినా, భూరి, విస్సురితవస్తు, 
సమ(గ్రములు= అధికంగాఒప్పే పంటలు, వస్తువులు అనువానిచే నిండినవి; ఐన, (గ్రామముల్‌= ఊరులు, వలసినన్‌= 
కావలసినా, ఉల్లసత్‌+మణి, సువర్ణ విభూషణ, గోధన+ఆవళుల్‌= (ప్రకాశిస్తున్న మణులతో బంగారముతో కూడిన నగలూ, 
గోధనముల వరుసలు; వలసినన్‌= కావలసినా, కోరుము; (ధ్రువంబుగన్‌= నిశ్చయంగా ఇచ్చెదన్‌; నావుడున్‌= అనినంతనే; 
ఆతండు= కపట విప్రుడైన ఇంద్రుడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: మృదువైన విలాసంతో కూడియున్న శృంగారవతులైన యువతులు కావలసినా, అధికమైనా పంటలతోనూ, 
ప్రకాశించే రత్నాలతో వస్తువులతోనూ నిండిన (గ్రామాలు కావలసినా, బంగారంతోనూ కూడిన నగలూ, గోధనాలూ 
కావలసినా తప్పక ఇస్తాను, కోరుకో అని కర్గుడనగా విప్రవేషంలో ఉన్న ఇంద్రుడు ఈ రీతిగా పలికాడు. 
క. విను మివి యెయ్యవియును నా । కు నభీష్టము గావు; నీదు కుండలములు నీ 

వినుతకవచంబు నిచ్చినం । గొనియెద; ని మ్మోపుదేని గుణరత్ననిధీ!. 360 


ప్రతిపదార్థం: గుణరత్ననిధీ!= మంచిగుణాలు అనే రత్నాలకు నెలవైనవాడా! సుగుణసము(ద్రుడా!; వినుము= ఆలకింపుము; 
ఇవి; ఏ+అవియును= ఇవి ఏవీకూడా; నాకున్‌; అభీష్టము+కావు= ఇష్టాలు కావు, నీదు+కుండలములు= నీ కర్లభూషణములు; 


గ శ్రీమదాంధ్ర మహాభారతము 


నీ వినుత, కవచంబున్‌= కీర్తించబడిన నీమైతొడవును; ఇచ్చినన్‌= ఇస్తే; కొనియెదన్‌= స్వీకరిస్తాను; ఓపుదు(వు)+ఏనిన్‌= 
శక్తిఉంటే; ఇమ్ము= ఒసగుము. 


తాత్పర్యం: అవధరింపుము. సుగుణరత్నాకరా! కర్ణా! నివు చెప్పినవి ఏవియు (అన్నులమిన్నలు, అగ్రహారాలు, 
సువర్లమణిభూషణగోధనరాసులు మున్నగునవి) నాకు ఇష్టాలు కావు. నీకు ఇష్టమైతే నీ చెవిపోగులనూ సుప్రసిద్ధమైన 
నీకవచాన్నీ దానంచేయుము (గ్రహిస్తాను. 


చ. అనవుడుం గర్జుం డిట్లనియె 'నక్కట! యేను విశిష్టవస్తువుల్‌ 
గొనకొని యిత్తు నాంగ నిటు గోరెదు నీవు దలంప నప్రయో 
జన మగు వాని భూమిసురసత్తమ! యెంతయు బేల వైతి; ము 
న్నెనయంగ నిట్టి వెవ్వరును నెవ్వరి వేండిరె యిజ్జ్ఞగంబులన్‌? 361 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (విప్రవేషధారి) చెప్పగా; కర్ణుడు, ఇట్టు+అనియెన్‌= ఈరీతిగా చెప్పాడు; అక్కట!= అయ్యో!; 
ఏను= నేను; విళిష్టవస్తువుల్‌= విశేషప్రాముఖ్యంగల పదార్థాలు; గొనకొని+ఇత్తున్‌= పూని (ఇష్టంతో) ఇస్తానని; నాంగన్‌= అనగా; 
భూమిసురసత్తమ!= (బ్రాహ్మణులలో శ్రేష్టుడా!; ఇటు= ఈ రీతిగా; నీవు= నీవు; తలంపన్‌= ఆలోచించగా; అప్రయోజనము+ 
అగువానిన్‌= లాభం లేని వాటిని; కోరెదు= కోరెదు(వు)= కోరుతున్నావు; ఎంతయున్‌= మిక్కిలి; బేలవు= అమాయకుడవు; 
ఐతి(వి)= అయినావు; మున్ను= పూర్వం; ఎనయంగన్‌= ఒప్పిదంగా; ఇట్టివి= ఇట్టికోరికలు; ఎవ్వరును= ఎవరైనా; ఈ+జగమ్ములన్‌= 
ఈ లోకాలలో; ఎవ్వరిన్‌= ఎవరినైనా; వేండిర?= అడిగారా? 


తాత్పర్యం: అనిన కర్గు డీవిధంగా అన్నాడు: అయ్యో, ఓ బ్రాహ్మణోత్తమా! నేను నీకు విశేషమైన ప్రాముఖ్యం గల 
వస్తువులను ఇస్తా నని చెప్పానుకదా! నీవు అమాయకుడివలె కన్సిస్తున్నావు. నీవు ఈ ఉపయోగంలేని వస్తువులను 
ఎందుకు కోరుకొంటున్నావు? నీవలె ఇంతకుముందు ఎవరైనా ఎవరినైనా జగత్తులో ఇటువంటివాటిని కోరినవారు 
ఉన్నారా? (నీకోర్కె అపూర్వం అని భావం). 


క. కుండలములు గవచము న । ట్లుండంగ ని మ్మనఘ! వేడు మొండు ధనంబుల్‌; 
నిండింతు నీమనోరథ | మొండేమియు ననకు మింక నూర్ణితచరితా!. 362 


ప్రతిపదార్థం: ఊర్జితచరితా!= గొప్ప శీలం కలవాడా! అనఘా!= పాపరహితుడవైనవాడా! ఓ బ్రాహ్మణోత్తమా!; కుండలములున్‌= 
చెవిదుద్దులును; కవచమున్‌= తనుత్రాణాన్ని; అట్టు+ఉండంగనిమ్ము= అటులనే ఉండనిమ్ము; ఒండు ధనంబుల్‌= వేరు[ద్రవ్యాలను; 
వేయుము= కోరుకొనుము; నీమనోరథమున్‌= నీకోరికను; నిండింతున్‌= పరిపూర్ణం చేస్తాను, ఈడేర్భగలను; ఇంకన్‌+ఒండు+ 
ఏమియున్‌+అనకుము= దయచేసి ఇక మారుమాట పలుకవద్దు. 


తాత్పర్యం: గొప్పశీలం కల బ్రాహ్మణోత్తమా! నీవు పుణ్యాత్ముడవు. నీకు నిరుపయోగాలైన కవచకుండలాల మాట 
దయచేసి ఎత్తకుము. వేరుద్రవ్యాలను కోరుకొమ్ము. నీకోరిక పరిపూర్ణంగా తీరేటట్టు చేయగలను. ఇక నామాటకు 
ఎదురుమాట చెప్పవద్దు”. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1277 


వ. అనిన నతం డెవ్విధంబున నొడంబడక కవచకుండలంబులయంద బద్దాభిలాషుం డయి పలికిన గర్జుం 
డతనిం బ్రార్జించియుంబూజించియు ననేకమణికనకాది ద్రవ్యంబులు నివేదించియు నెట్లును 
నొడంబజుపనేరక యి ట్లనియె. 363 

ప్రతిపదార్థం: అనినన్‌= అని (కర్ణుడు) చెప్పగా; ఏ+విధంబునన్‌= ఏరీతిగా నయినను; ఒడంబడక= అంగీకరించక; 
కవచకుండలంబులయందున్‌+అ= కవచకుండలాలయందుమాత్రమే; బద్ద+అభిలాషుండు+అయి= స్థిరంగా లగ్నమైన కోరిక 
కలవాడు అయి; అతండు; పలికినన్‌; కర్షుండు; అతనిన్‌= (విప్రవేషధారిని); ప్రార్థించియున్‌= వేడికొనినా; పూజించియును= 
అర్చించినా; అనేక, మణి, కనక+ఆది, ద్రవ్యంబులు= పెక్కురత్నాలు బంగారాలు మున్నగు పదార్థాలు; నివేదించియున్‌= 
ఇవ్వచూపినా; ఎట్టునున్‌= ఏవిధంగానూ; ఒడంబణుపనేరక= అతడిని అంగీకరింపజేయజాలక; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: కర్టుడు చెప్పినమాటలకు విప్రవేషధారి సమ్మతించక తనకు కవచకుండలాలే కావా లని మొండిపట్టు 
పట్టాడు. కర్గుడు ఆ విప్రవేషధారిని వేడికొన్నాడు. అతడికి పూజలు చేశాడు. పెక్కురత్నాలు బంగారాలు 
మున్నగుపదార్థాలను ఇవ్వజూపాడు. కాని, ఆ విప్రవేషధారి తనపట్టుదల వీడలేదు. అప్పుడు కర్టుడు ఆ విప్రవేషధారితో 
ఇట్టా అన్నాడు. 
తే.  'సహజములు నాకు నిక్కవచంబుం గుండ । లములు నివి లేకయున్న నే సమరభూమి. 

గడింది శత్రులచేత భంగంబు వచ్చు. । గాన యీంజాల నయ్యెద వీని నేను. 364 
ప్రతిపదార్థం: నాకున్‌; ఈ+కవచంబున్‌; కుండలములున్‌= ఈ కవచం, పోగులు; సహజములు= పుట్టుకతోవచ్చినవి; ఇవి= 
ఈకవచకుండలాలు; లేకయున్నన్‌= లేనిచో; ఏ సమరభూమిన్‌= ఏ యుద్దరంగంలోనైనా; కడింది, శత్రులచేతన్‌= గొప్పవిరోధులచేత; 


భంగంబు= పరాజయం; వచ్చున్‌= కలుగును; కాన= కావున; వీనిన్‌= వీటిని, ఈ కవచకుండలాలను; ఏను= నేను; 
ఈన్‌+చాలన్‌+అయ్యెదన్‌= ఈయజాలనివాడనౌతున్నాను. 


తాత్సర్యం: ఈకవచకుండలాలు నాకు పుట్టుకతోనే ఉన్నవి కాని నేను సంపాదించి పెట్టుకొన్నవి కావు. ఈ 
కవచకుండలాలు లేకపోతే ఏ యుద్దభూమిలోనైనా బలవంతులైన విరోధులు దాపురించినపుడు నాకు పరాజయం 
కలుగుతుంది. కావున ఈ కవచకుండలాలను నేను ఇవ్వలేను. 


విశేషం: (1) దానం చేయవలసింది స్వార్షితమైన తనసొత్తునుమాత్రమే. కవచకుండలాలు కర్టుడిస్వార్దితాలు కావు. అంతేకాక, 
ఇవి అతడికి (ప్రాణసమానాలు. ఈపద్యంవలన కర్షుడికి తన కవచకుండలాల విలువ తెలిసినట్లు తేలుతున్నది. ఇది తెలియక 
చేసే దానం కాదు. ఈపద్యంలోని స్వారస్యం గుర్తించతగింది. (2) ఏ సమరభూమింగడింది శత్రులచేత భంగంబువచ్చు' - 
అనే ఈ పాఠానికి 'నే సమరభూమింగడింది భంగంబు వడుదు' - అనే పాఠాంతరం వావిళ్ళప్రతిలో కానవస్తున్నది. 


క నానాజనపదబహుళము । నానాధనయుతము నైన నారాజ్యము స 

మ్మానంబున నిచ్చెదం గొన । వే నను. గారింప కింక విప్రవరేణ్యా!' 365 
ప్రతిపదార్థం: విప్రవరేణ్యా!= ఓబ్రాహ్మణోత్తమా!; నానా, జనపదబహుళము= పెక్కుగ్రామాలతో విస్తరించినట్టిది; 
నానాధనయుతమున్‌= పెక్కువిధాలైన (ద్రవ్యాలతో కూడినది; ఐన; నారాజ్యము= నారాజ్యం; అంగదేశం; సమ్మానంబునన్‌= 
గౌరవపూర్వకంగా; ఇచ్చెదన్‌= సమర్పిస్తాను; ఇంకన్‌= ఇక; ననున్‌= నన్ను; కారింపక= వేధించకుండ; కొనవే= స్వీకరించుమా. 


షస శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ బ్రాహ్మణోత్తమా! పెక్కుగ్రామాలతో విస్తరించినట్టిది, పెక్కు(ద్రవ్యసంపదలతో కూడినట్టిది అయిన 
నారాజ్యం అంగదేశం. దానిని నీకు బహుమానంగా సమర్పిస్తాను. దయతో స్వీకరించుము. ఇక నన్ను వేధించవద్దు'. 


వ. _ అనియును నతనియందు సుముఖత్వంబు గానక కానీనుండు దరహసితాననుం డగుచు6 గృతకభూసురు 
నుపలక్షించి యి ట్లనియె. 366 


ప్రతిపదార్థం: అనియును= అని చెప్పికూడా; అతనియందున్‌= ఆ విప్రుడిలో; సుముఖత్వంబు= సమ్మతించిన పోకడ; కానక= 
చూడక; కానీనుండు= కన్యాపుత్రుడు కర్ణుడు; దరహసిత+ఆననుండు= చిరునవ్వుతో కూడిన మొగం కలవాడు; అగుచున్‌= 
జౌతూ; కృతకభూసురున్‌= కపటవి'ఫ్రుడిని; ఉపలక్షించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని చెప్పినప్పటికిని, ఆ (బ్రాహ్మణుడియందు సమ్మతించిన జాడ కానుపించకపోవటం చూచి, కన్యకకు 
జనించినవాడైన కర్గుడు చిరునవ్వుతో కూడిన మొగం కలవాడూ బౌతూ ఇట్టా అన్నాడు. 


విశేషం: కర్ణుడు 'దరహసితవదనుడు' అయ్యాడు. దానికి కారణం ఆ బ్రాహ్మణుడు కపటవేషధారి అని కర్ణుడు గుర్తించటమే. 
కర్ణుడిముఖాన విరిసిన దరహాసముద్రకు అంతరార్థం తరువాతిపద్యంలో సుస్పష్టం. 
చ. 'ఎటింగితి నిన్ను నేను; విబుధేంద్రుండ వీవు; జగత్రయంబు గ్ర 

చ్చ భవదీయరక్షణమునంద వెలుంగుచునుండు; నట్టి ని 

న్నుజివుగ నేను వేడుకొన యుక్తుండంగాక, మొఅంగి నన్ను న 

కృటి పడి నీవు వే(డు టిది కర్ణమె నిర్ణితదైత్య! చెప్పుమా! 367 


ప్రతిపదార్థం: నిర్జితదైత్య!= రాక్షసులను జయించినవాడా! ఓదేవేంద్రా!; నేను; నిన్నున్‌ ఎజింగితి= నిన్ను గుర్తించాను; ఈవు= 
నీవు; విబుధ+ఇం(ద్రుడవు= దేవతలకు అధినేత వైనవాడవు; జగత్‌+(త్రయంబు= మూడులోకాలు; (క్రచ్చణన్‌= ((కచ్చు+అజన్‌ 
నిష్కల్మషంగా; భవదీయరక్షణమునందున్‌+అ= నీయొక్క కాపుదలయందే; వెలుంగుచున్‌+ఉండున్‌= శోభిల్లుతుంటాయి; 
అట్టి= అటువంటి; నిన్నున్‌; ఉజవుగన్‌= ఒప్పిదంగా; ఏను= నేను; వేడుకొనన్‌= (ప్రార్థించటానికి; యుక్తుండన్‌+కాక= అర్హుడను 
గాని; మొజంగి= వంచించి; నన్నున్‌; అక్కణు+పడి= అవసరపడి; సవ్యాజంగా; నీవు (ఓఇం|ద్రుడా! నీవు); వేడుట= అర్జించటం; 
ఇది; కర్ణము+ఎ?= (కర్ణమె)? చేయదగిన కృత్యమా?; చెప్పుము+అ= దయచేసి వచించుము. 


తాత్పర్యం: రాక్షసులను జయించిన ఓ దేవేంద్రా! నేను నిన్ను గుర్తుపట్టగలిగాను సుమా! మూడులోకాలు నీసంరక్షణలో 
శోభిల్లుతున్నాయికదా! అట్టి నిన్ను నేను వేడుటలో అర్థముంటుంది గాని నీవే నన్ను ఏదో వ్యాజంతో యాచించటమా? 
అంతేకాక నన్ను నీవు మారువేషంలో వచ్చి వంచించటం చేయవలసిన కృత్యమా? దయచేసి నీవే చెప్పుము. 


విశేషం: (1) కర్టుడు కపటవిప్రుడిని దేవేంద్రుడిగా గుర్తించాడుకదా! 'నీవు (బ్రాహ్మణుడవు కావు. వంచకుడవు. నేను నీకు 
ఎట్టిదానాన్ని చేయను” అని కర్టుడు అనలేదు. దేవేంద్రుడు వంచకు(డే అయినను, కర్ణుడు తనదానవ్రతాన్ని మాత్రం విడనాడ 
దలచ లేదు. (2) దానానికి అంతరాత్మ త్యాగం అని మహాభారతసందేశం. సక్సుప్రస్థునిగాథ ఉదాహరణం. ధర్మరాజు 
అశ్వమేధయాగంలోని దానాలు గాని షోడశమహారాజులు యజ్ఞాలలో చేసినదానాలు గాని ఆధ్యాత్మికదృష్టిలో అచ్చమైన దానాలు 
కావని ముంగిసరూపం ధరించిన జమదగ్ని మహాముని వివరించి ఉన్నాడు. అచ్చమైన దానంలో ఆత్మార్పణ అమరిఉంటుంది. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1279 


కర్ణుడి కవచకుండలప్రదానంలో త్యాగయోగంతో కూడిన ఆత్మార్పణం అమరిఉన్నది. ఆసంగతి దేవేంద్రుడికి తెలియును. 
కర్ణుడు దానవ్రతాన్ని విడనాడడు అనే విశ్వాసం దేవేంద్రుడికి ఉన్నది. 
(ac) 


తే. అనిన నింద్రు డిట్లనియె 'మీయయ్య పద్మ । హితుండు మున్నింతయును జెప్పె నిష్ట మెసంగ 
గాన నెథింగితి నీ; వింకం గడప నేల | యనఘ! మాబోంటులకు. బ్రియమైన పనికి'. 368 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (కర్ణుడు) చెప్పగా; ఇంద్రుండు= వేల్పులరేడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
అనఘ!= పుణ్యాత్ముడా!; మీ+అయ్య= మీతం(డ్రి; పద్మహితుండు= సూర్యుడు; ఇష్టము+ఎసంగన్‌= పీతి అతిశయించగా; 
మున్ను= మునుపు; ఇంతయున్‌= ఈ విషయాన్ని అంతటిని; చెప్పెన్‌= వచించిఉన్నాడు; కానన్‌= కావున; నీవు; ఎటీ(గితి(వి)= 
తెలిసికొన్నావు; ఇంకన్‌= ఇకమీద; మాబోంటులకున్‌= మావంటివారికి; ప్రియము+ఐన, పనికిన్‌= ఇష్టమయిన కార్యానికి; 
కడపన్‌+ఏల= ఇయ్యక పొమ్మంటావెందుకు? 


తాత్సర్యం: కర్షుడితో ఇంద్రుడు ఈ రీతిగా వచించాడు: 'పుణ్యాత్ముడవైన ఓకర్ణా! నీతండ్రి అయిన సూర్యుడు 
మున్ను నీమీదిప్రేమతో ఈ విషయాన్ని అంతటిని చెప్పిఉన్నాడు కాబట్టి నీవు నన్ను గుర్తించగలిగితివి సరే. ఇక 
మాబోటివారికి ఇష్టమైనకార్యం నెరవేర్చకుండా నీవు పొమ్మంటావెందుకు? 


వ. అనిన రాధేయుండు దేవా యట్లయిన నిఖిలశత్రుఘాతిని యయిన నీయమోఘశక్తి నాకుం గృప సేసి 
కవచకుండలంబులు గొను మనినం బాకశాసనుం డి ట్లనియె. 369 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (దేవేంద్రుడు) చెప్పగా; రాధేయుండు= కర్గుడు; దేవా= దేవరా! ఓ దేవేంద్రా!; అట్టుఅయినన్‌; 
నిఖిల, శత్రు ఘాతిని అయిన= సమస్తశత్రువులను సంహరించేది అయిన; నీ+అమోఘ, శక్తి= ఎన్నడు బీరువోనట్టి “శక్తి” 
అనే ఆయుధం; నాకున్‌= నాకు; కృప+చేసి= అనుగ్రహించి; కవచకుండలంబులు= తనుత్రాణాన్ని, కర్లభూషణాలను; 
కొనుము= స్వీకరించుము; అనినన్‌= అని చెప్పగా; పాకశాసనుండు= దేవేంద్రుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అనగా కర్ణుడు ఇట్టా అడిగాడు: దేవేంద్రా! అట్లే అయితే సమస్త శత్రువులను చంపగలిగిన తిరుగులేని 
శక్తి అనే నీ ఆయుధాన్ని నాకు దయచేసి ఇచ్చి, నా కవచకుండలాలను తీసికొమ్ము' అనగా ఇంద్రుడు ఇట్టా అన్నాడు. 


ఉ.  'ఇచ్చెద శక్తి నీకు; విను మేర్పడ; నాజి మదీయశత్రులం 
గ్రచ్చజఖం జంపి చంపి యది గ్రమ్మణి చేతికి వచ్చుచుండు; నీ 
కిచ్చుట యట్లు గాదు; భువి నెందును దుర్ణయు. డైన నీరిపుం 
జెచ్చెరం దున్ము నొక్కరుని; చేకుజఖ నన్ను భజించు. గ్రమ్మటిన్‌. 370 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; శక్తిన్‌= శక్తి అనే ఆయుధవిశేషాన్ని; ఇచ్చెదన్‌= ఇస్తాను; ఏర్పడన్‌+వినుము= సావధానంగా 
ఆలకించుము; ఆజిన్‌= యుద్దంలో; మదీయశత్రులన్‌= నావిరోధులను; (క్రచ్చణన్‌= ((క్రచ్చు+అజన్‌=) శీఘ్రంగా (నిరవశేషంగా); 
చంపి, చంపి= పూర్తిగా సంహరించి; అది= ఆ “శక్తి”; (క్రమ్మణు= మరల; చేతికిన్‌ వచ్చుచుండున్‌= నాచేతికి చేరుతూ 
ఉంటుంది; నీకున్‌+ఇచ్చుట= నీకు ఇవ్వటం; అట్టు+కాదు= ఆ విధంగా కాదు; భువిన్‌= భూలోకంలో; ఎందును= ఎచ్చటను; 
దుర్ణయుండు+ఐన= గెలువ నలవిగాని; నీ రిపున్‌= నీశత్రువును; చెచ్చెరన్‌= శీఘ్రంగా; ఒక్కరుని= ఒకరినిమాత్రమే; 
తన్మున్‌= సంహరిస్తుంది; (క్రమ్మణన్‌= మరల; చేకుజన్‌= లభించేటట్టు; నన్నున్‌= నన్ను; భజించున్‌= పొందుతుంది. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నీకు నాఆయుధవిశేషం “శక్తి” ని ఇస్తాను. కాని, నేను విధించే నియమాన్ని సావధానంగా వినుము. 
యుద్దంలో నా “శక్తి శత్రువులను శీఘ్రంగా సంహరించి మరల నాచేతికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీకు 
ఇచ్చే శక్తి భూలోకంలో గెలువశక్యం గాని నీశత్రువును ఒకరిని మాత్రమే చంపి, తిరిగి నావద్దకు వచ్చి చేరి నన్ను 


సేవిస్తుంది. 


వ. ఇట్టిది సమయంబుగా( బరిగ్రహింపు' మనిన గర్జుండు 'నాకుం గల పగతుండును నొక్కరుండ; వాని 
వధియించుటయ మదీయమనోరథం' బనుటయు. బురందరుండు దరహసితవదనుం డై. 371 


ప్రతిపదార్థం: ఇట్టిది= ఇటువంటిది; సమయంబుగాన్‌= నియమముగా; (శక్తి); పరి[గ్రహింపుము= స్వీకరించుము; అనినన్‌= 
అని (దేవేంద్రుడు) పలుకగా; కర్గుండు; నాకున్‌+కల= నాకు ఉన్న; పగతుండును= విరోధియున్నూ; ఒక్కరుండు+అ= 
ఒక్కడు మాత్రమే; వానిన్‌= అతడిని, ఆశత్రువును; వధియించుట+అ= సంహరించుట మాత్రమే; మదీయ, మనోరథంబు= 
నా కోరిక; అనుటయున్‌= అని చెప్పగా; పురందరుండు= దేవేంద్రుడు; దరహసితవదనుండు+ఐ= చిరునవ్వుతో కూడిన 
మొగం కలవాడై. 


తాత్సర్యం: ఈ నియమానికి అంగీకరించి నీవు నా శక్తిని పరిగ్రహించుము” అని దేవేంద్రుడు చెప్పాడు. 
కర్గుడును 'నాకు గల శత్రువు ఒక్కడే. ఆతడిని సంహరించటమే నాకోరిక. అందుచేత నీవు నిర్ణయించిన నియమానికి 
అంగీకరిస్తున్నాను” అని అన్నాడు. దేవేంద్రుడు కర్గుడిపలుకులు ఆలకించి చిరునవ్వుతో కూడిన మొగం కలవాడై. 


ఉ. “నీ యభిలాష మేను మది నిక్క మెటుంగుదు; నుగ్రశౌర్యతే 

జోయుతు( బార్జు నోర్తు నని చూచెదు; నీ కది యేల తీరు రా 

ధేయ! దయావిధేయుండు విధేయజగత్తయు( డవ్యయుండు నా 

రాయణు( డమ్మహాత్మునకు రక్షకు( డేరికి వాండు సాధ్యుందే? 372 
ప్రతిపదార్థం: రాధేయ= ఓకర్ణా!; నీ+అభిలాషము= నీ కోరిక; ఏను= నేను; మదిన్‌= చిత్తంలో; నిక్కము= నిజంగా; 
ఎయింగుదున్‌= తెలియుదును; ఉగ్ర, శౌర్య, తేజోయుతున్‌= (తేజస్‌+యుతు) భయంకరమైన వర్చస్సుతో కూడినవాడిని; 
పార్టున్‌= అర్జునుడిని; ఓర్తున్‌= జయింతును; అని చూచెదు= అని ఆలోచిస్తావు; నీకున్‌; అది= అర్జునుడినిజయించటం; 
ఏల, తీరున్‌= ఎందుకు నెరవేరుతుంది?; దయావిధేయు(డు= కరుణకు లోబడినవాడు, కృపామూర్తి; విధేయ, జగత్‌+ 
త్రయుడు= లోబడిన మూడులోకాలు కలవాడు; అవ్యయుండు= అక్షరుడు; నారాయణు(డు= శ్రీకృష్ణుడు; ఆ+మహా+ 
ఆత్మునకున్‌= ఆ మహనీయుడికి, అర్జునుడికి; రక్షకుండు= కాపాడేవాడు; వాండు= అతడు, అర్జునుడు; ఏరికిన్‌= ఎవరికైనను; 
సాధ్యుండు+ఏ= సాధించదగినవాడా? (ఎవరును అర్జునుడిని జయించజాలరు.) 


తాత్పర్యం: ఓకర్ణా! నీకోరికలోని ఆంతర్యం నామనస్సులో తెలిసికొన్నాను. భయంకరమైన శౌర్యం గల అర్జునుడిని 
యుద్దంలో జయించవలెనని నీ ఉబలాటం కాని, నీకోరిక ఈడేరేది కాదు. మూడులోకాలున్నూ అవ్యయుడైన 
నారాయణదేవుడికి విధేయాలు. ఆ దేవుడు కృపారసమూర్తి. అతడు శ్రీకృష్ణుడు- అర్జునుడిని కాపాడేవాడు. కనుక, 
అర్జునుడు ఎవరికిన్నీ సాధ్యుడు కాడు. నీవు అర్జునుడిని గెలువజాలవు.” 


వ. అనినం దపననందనుం 'డది యట్లుండె; సహజం బైన కవచం బొలిచి యిచ్చిన మదీయదేహంబు వికృతం 
బగు; నిది యే మని యవధరించె?' దనిన నింద్రుండు 'నీ శరీరంబు భవజ్జనకుం డైన యరుణకిరణువర్ణం 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1281 
బెట్టి దట్టిదీప్తిం జెలువొందు' నని పలికి వానికి నమోఘశక్తి యొసంగి ‘దీని నాపత్మాలంబునం దక్క 
బెజియప్పుడు ప్రయోగించిన నీ కపాయంబగు' నని చెప్పె; దదనంతరంబ యవ్వీరుండు కవచ 


కుండలంబులం బుచ్చి యతని కిచ్చె. 373 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (దేవేంద్రుడు చెప్పగా); తపననందనుండు= సూర్యపుత్రుడైన కర్షుడు; అది= అది(నీమాట); 
అట్టు+ఉండెన్‌= ఆరీతిగా ఉండనిమ్ము; సహజంబు+అయిన= పుట్టుకతో ఏర్పడిన; కవచంబు= తనుత్రాణం; ఒలిచి ఇచ్చినన్‌= 
ఒలిచి ఇస్తే) మదీయదేహంబు= నాశరీరం; వికృతంబు+అగున్‌= వికారం కాగలదు; ఇది= ఈ విషయం; ఏమి+అని= ఏమని; 
అవధరించెదు= ఆలోచిస్తావు”; అనినన్‌= అని అడుగగా; ఇంద్రుండు; 'నీశరీరంబు= నీదేహం; భవత్‌+జనకుండు+ఐన= 
నీతండ్రిఅయిన; అరుణకిరణువర్లంబు= ఎర్రని కిరణాలు కలవాడైన సూర్యుడిరంగు; ఎట్టిది+అ= ఎట్టిదో; అట్టి= అటువంటి; 
దీప్తిన్‌= (ప్రకాశంతో; చెలువు+ఒందున్‌= శోభను పొందుతుంది; అని పలికి= అని వచించి; వానికిన్‌= అతడికి, కర్ణుడికి; 
అమోఘశక్తిన్‌= వ్యర్థంకాని- శక్తి - అనే ఆయుధ విశేషాన్ని; ఒసంగి= ఇచ్చి; దీనిన్‌= దీనిని; ఆపత్‌+కాలంబునన్‌+తక్కన్‌= 
ఆపద ఏర్పడిన సమయంలో తప్ప; పెజ+అప్పుడు= వేరేసమయంలో; ప్రయోగించినన్‌= ఉపయోగిస్తే; నీకున్‌= ఓకర్ణా! నీకు; 
అపాయంబు+అగును= కీడుకలుగుతుంది; అని చెప్పెన్‌= అని వచించాడు; తత్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; ఆ+ 
వీరుండు= కర్గుడు; కవచకుండలంబులన్‌+పుచ్చి= కవచకుండలాలను వెలికి తీసి; అతనికిన్‌= దేవేంద్రుడికి; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు. 


తాత్సర్యం: అని దేవేంద్రుడు చెప్పగా కరుడు. 'దానికేమిగాని ఇప్పుడు కవచం ఒలిచి నీకు ఇస్తే నాశరీరం వికార 
మౌతుందికదా! దీనికి నీవేమి ఆలోచించావు' అనిన, ఇంద్రుడు, 'నీశరీరం నీజనకుడైన సూర్యుడి తేజస్సుతో, 
బాలార్కసమానమైన రంగుతో భాసిల్లుతుంది” అని పలికి అతడికి తన ఆయుధవిశేషమైన “శక్తిని ఇచ్చి, దీనిని 
కష్టసమయంలో మాత్రమే ప్రయోగింప దగును. కానిచో నీకే ప్రమాదం ఏర్పడగలదు” అని హెచ్చరించాడు. అంత 
వీరుడైన కర్గుడు తనకవచకుండలాలను వెలికి తీసి దేవేంద్రుడికి ఇచ్చాడు. 


చ. అలఘునిశాతశస్తమున నంగము లెల్లను నిర్వికారు. డై 
యొలువ( దొడంగినట్టియెడ హో యని కిన్నర యక్ష సిద్ద సా 
ధ్యులు దివినుండి యార్షుచును దూర్యరవంబు సెలంగ నద్దుతం 
బెలయ6గ6 బుష్పవృష్టి. గురియించిరి కర్టునిపై. బ్రియంబునన్‌. 374 


ప్రతిపదార్థం: అలఘు, నిశాత, శస్తమునన్‌= గొప్ప వాడి అయిన ఆయుధంతో; అంగములు+ఎల్లను= అవయవాల నన్నిటిని; 
నిర్వికారుండు+ఐ= వికారము లేనివాడై (ధైర్యంతో చలించని చిత్తం కలవాడై); ఒలువన్‌+తొడంగినట్టి+ఎడన్‌= పైచర్మం 
ఒలుచుటకు పూనినట్టి సమయంలో; 'హో' అని= ఓహో, భళీ, భళీ - (ఎంతటి గొప్పదానం) అని; కిన్నర, యక్ష, సిద్ద, 
సాధ్యులు= కిన్నరులు యక్షులు సిద్దులు సాధ్యులు; దివినుండి= స్వర్గంనుండి; ఆర్చుచును= ఉద్దోషిస్తూనే; తూర్యరవంబు+ 
చెలంగన్‌= మంగళ(ప్రదాలైన జంత్రవాద్యాల నాదం ధ్వనించగా; అద్భుతంబు= ఆశ్చర్యం; ఎలయంగన్‌= అతిశయించగా; 
ప్రియంబునన్‌= ప్రీతితో; కర్గునిపైన్‌= కర్టుడిమీద; పుష్పవృష్టి= పూలవాన; కురియించిరి= వర్షించారు. 


తాత్సర్యం: తనసహజకవచకుండలాలను దేవేంద్రుడికి అర్సించటానికై, గొప్ప పదను గలిగిన ఆయుధంతో కర్ణుడు 
తన అవయవాల నన్నింటి పైచర్మం ఒలువసాగాడు. అప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని తిలకించి వేలుపుతెగలవారు - 


1595 శ్రీమదాంధ్ర మహాభారతము 


యక్షులు కిన్నరులు సిద్దులు సాధ్యులు ఆకసంలో చేరి - “ఓహో, ఎంతటి ఈవి, ఏమి త్యాగం' - అని ఉద్దోషిస్తూ 
దుందుభులు మంగళతూర్యాలు మోగించి ప్రీతితో కర్గుడిపై పూలవాన కురిపించారు. 


విశేషం: (1) నభమున దేవదుందుభులు మోగటం! దివినుండి భువికి పుష్పవృష్టి కురియటం! అతిశయోక్తిగా అలంకారవిశేషంగా 
అసంగతాలైన అసత్యకల్పనలుగా ఆధునికులు కొందరు విమర్శించవచ్చు. కామ(క్రోధలోభ మోహమదమాత్సర్య[గ్రస్తులు అయిన 
మానవులు నివసించేది ఈభూలోకం. ఈమానవులలోగూడ దేవతలు సయితం ఆశ్చర్యచకితులై పరవశించి సంగీత తాళలయలతో 
నర్తించి మెచ్చదగినట్టి అతిలోకమైన ఘనకార్యం అప్పుడపుడు చేసేవారు ఉండవచ్చును. అట్టి అద్భుతసన్నివేశాలు అనిమిషులు 
“అహో నేత్ర నిర్వాణమ్‌” అని చూడదగిన దృశ్యాలను అభివర్లించటానికి భాషకు శక్తిచాలదు. అది శబ్దాలంకార విశేషభాషలకు 
అగమ్యం. సహృదయహృదయైక వేద్యం. (2) ఇచట “రసము” - వీరము. వీరరసం దయావీరం, ధర్మవీరం, దానవీరం అని 
ప్రాచీనులు మూడువిభాగాలు చేశారు. వీరరసానికి స్థాయిభావం ఉత్సాహం. లోకోత్తర కార్యనిర్వహణంలో ఏర్పడే స్థిరసంకల్పానికి 
ఆలంకారికులు ఉత్సాహం అని వ్యపదేశంచేశారు. (3) కర్షుడిభారతం అనే సుభాషితం తెలుగునేలలో సుప్రసిద్ధం. మహాభారతగాథకు 
కర్షుడే ప్రధాననాయకుడుగా భావించేవారు ఉన్నారు. ఈ ఫుట్టంలో కథానాయకుడు కర్టుడు అనటం నిర్వివాదం. 
(4) కర్గుడికిని- దుర్యోధనుడికిని కవిత్రయభారతంలో జరుగవలసిన న్యాయం జరుగలేదని విమర్శించేవారు కొందరు 
ఉన్నారు. నభమున దేవదుందుభులు మోగటం - దివినుండి భువిపైన పుష్పవృష్టి కురియటం - ఎజ్జన కర్షుడిపట్ట 
(ఆరణ్యపర్వంలో), తిక్కన దుర్యోధనుడిపట్ల (శల్యపర్వంలో) హృదయంగమంగా అభివర్షించటం చిరస్మరణీయం. 


వ. ఇట్లు సూతపుత్తుని వికృతగాత్రుం జేసి వాసవుండు ప్రమోదవికాసభాసితుం డగుచు నిజలోకంబున కరిగె; 
దద్వృత్తాంతం బంతయు విని కౌంతేయు లత్యంతసంతోషంబునం బొదలిరి; గాంధారేయులు 
దుఃఖవిదారితహృదయ లయి; రని యిట్లు కవచకుండలాభిహరణంబు సవిస్తరంబుగా. జెప్పిన విని 
జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 375 


ప్రతిపదార్థం: వాసవుండు= దేవేంద్రుడు; ఇట్టు= ఈవిధంగా; సూతపుత్రుని= కర్టుడిని; వికృత, గా(త్రున్‌+చేసి= వికారమయిన 
శరీరం కలవాడినిగా చేసి; (ప్రమోద, వికాస, భాసితుండు+అగుచున్‌= సంతోషంతో వికసించిన ఆకారం కలవాడు జొతూ; 
నిజలోకంబునకున్‌= తనస్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; తత్‌+వృత్తాంతంబు= ఆ కథ; అంతయున్‌+విని= సంపూర్ణంగా 
ఆలకించి; కౌంతేయులు= పాండవులు; అత్యంత సంతోషంబునన్‌= మిక్కుటమైన ఆనందంతో; పొదలిరి= వర్దిల్దారు; 
గాంధారేయులు= గాంధారికొడుకులు కౌరవులు; దుఃఖ, విదారిత, హృదయులు+అయిరి= ఆవేదనచేత చీల్చబడిన డెందాలు 
కలవారు అయ్యారు; అని= అని; ఇట్టు= ఈవిధంగా; కవచ, కుండల+అభిహరణంబు= కవచాన్ని కుండలాలను అపహరించటం; 
సవిస్తరంబుగాన్‌= విరివిగా (సాంగోపాంగన మృద్దంగా); చెప్పినన్‌= వచించగా; విని= ఆలకించి; జనమేజయుండు; 
వైశంపాయనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా కర్షుడి కవచకుండలాలు గొని అతడిని వికృతశరీరుడిగా చేసి, సంతోషంతో (ప్రకాశించేవాడయి 
దేవేంద్రుడు తన స్వర్గలోకానికి చేరాడు. ఆ వృత్తాంతం విని పాండవులు ఆనందించారు. కౌరవులు దుఃఖించారు. 
ఇట్లు కవచకుండలాలను దేవేంద్రుడు అపహరించినకథను సవిస్తరంగా ఆలకించి జనమేజయమహారాజు 
వైశంపాయనమహర్షితో ఇట్టా అన్నాడు. 


క. “అనయము దుస్తర మగు న । వ్వనవాసము నిస్తరించి ద్వాదశవర్షం 
బున కడపట నేమి విధం । బొనరించిరి మత్పితామహులు మునినాథా! 376 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1283 


ప్రతిపదార్థం: మునినాథా!= ఓ వైశంపాయనమహర్షీ!; అనయము= అత్యంతం; దుస్తరము+అగు= దాటటానికి కష్టం అయిన; 
ఆ+వనవాసము= ఆ అరణ్యంలో నివసించటం; నిస్తరించి= దాటి; ద్వాదశవర్షంబున+కడపటన్‌= పం(డైండవ సంవత్సరంయొక్క 
చివర; మత్‌+పితామహులు= నాతాతలు; ఏమి, విధంబు+ఒనరించిరి= ఏరీతిగా (ప్రవర్తించారు. 


తాత్సర్యం: 'దాటుటకు మిక్కిలి కష్టమయిన వనవాసాన్ని పండైండేండ్డు చేసి, పండ్రైండవయేటికడపట ఏవిధంగా 
మా తాతలు (ప్రవర్తించారో వైశంపాయనమహర్షీ! దయచేసి తెలుపుము.” 


వ. అనిన నమ్మహీపతికి నమ్మహీదేవుం డిట్లనియె; నట్లు మార్మండేయువలన( బుణ్యకథలు విని పాండవు 
లనంతరంబ క్రమ్మజి ద్వైతవనంబునకుం జని, యం దొక్కనాండు సుఖాసీనుం డయి యున్న ధర్మరాజుపాలికి 
నొకబ్రాహ్మణుండు సంభ్రమంబున. జనుదెంచి యిట్లనియె. 377 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పల్కగా; ఆ+మహీపతికిన్‌= ఆమహారాజుకు, జనమేజయుడికి; ఆ+మహీదేవుండు= ఆ 
(బ్రాహ్మణుడు; వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అట్టు= ఆరీతిగా; మార్కండేయువలనన్‌= 
మార్కండేయమహర్షినుండి; పుణ్యకథలు= సుకృతం చేకూర్చే గాథలు; విని= ఆలకించి; పాండవులు= పాండునందనులు; 
అనంతరంబు+అ= పిదప; (క్రమ్మణీ= మరలి; ద్వైతవనంబునకున్‌+చని= ద్వైతం అనే పేరు గల అడవికి వెళ్ళి; అందున్‌= 
ఆ అడవిలో; ఒక్కనాండు= ఒకరోజున; సుఖ+ఆసీనుండు+అయి+ఉన్న= హాయిగా కూర్చునిఉన్న; ధర్మరాజుపాలికిన్‌= 
ధర్మనందనుడి దగ్గరకు; ఒక (బ్రాహ్మణుండు= ఒక విప్రుడు; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో; చనుదెంచి= అరుదెంచి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని పల్కగా జనమేజయమహారాజుకు వైశంపాయనమహర్షి ఈవిధంగా చెప్పాడు: “ఆవిధంగా 
మార్కండేయమహర్షివలన 'పెక్కుపుణ్యకథలు ఆలకించి విశ్రాంతినొంది పాండవులు మరల ద్రైతవనానికి తిరిగివచ్చారు. 
ఆ ద్వైతవనంలో, సుఖంగా కూర్చొని ఉన్న ధర్మనందనుడికడకు ఒక విప్రుడు తత్తరపాటుతో అరుదెంచి ఇట్టా 
అన్నాడు. 


విశేషం: రాజకుమారులు మహారాజులు భోగలాలసులై అంతఃపురసౌధాంతరాలలో నివసించవచ్చును. అయినను వారు 
కాంచనవజ్రపంజరంలో స్వచ్చందంగా బంధితులు. రాజప్రాసాదం ఒక గొప్ప కారాగారం కావచ్చును. ఇక- అరణ్యవాసం 
సువిశాల విశ్వవిద్యాలయం కావచ్చును. అక్కడ ఎప్పుడూ ఎదిగే మనస్సుతో (ప్రకృతి సౌందర్యచిద్విలాసం అనుభవామైేడిత 
మౌతూండగా విజ్ఞానార్దన చేయవచ్చును. (ప్రకృతిని మించిన పాఠశాల లేదు. విపద్దశను మించిన విశ్వవిద్యాలయం లేదు. 
పాండవులు పండ్రెండేళ్ళు నిరంతరజిజ్ఞాసువులై, అరణ్యవిశ్వవిద్యాలయంలో అంతేవాసులైనారు. అక్కడ ఉపన్యాన కులు 


మార్కండేయాదిమహర్షులు. ధర్మరాజు ఆదర్శవిద్యార్థిగా వనవాసాన్ని జ్ఞానులసన్నిధిలో గడిపాడు. విద్యాభ్యాసంచివర జరుగవలసింది 
విద్యాపరీక్ష. అవి యక్షప్రశ్నలు. అది ఆదర్శ ప్రశ్నపత్రం. ఆ (ప్రశ్నలకు సదుత్తరాలిచ్చి, ధర్మరాజు విజ్ఞానపట్టభ(ద్రుడయ్యాడు. 


ధర్మరాజు బ్రాహ్మణుని యరణి( దెచ్చుటకు( బోవుట (సం. 3-295-7) 


క _ '“తరుశాఖం దగిల్టిన నా । యరణి యొకమృగంబు వచ్చి యతిరయమున న 
త్తరువును నొరసి కొనంగా । ధరణీశ్వర! తగిలెం జువ్వె తచ్చ్చంగమునన్‌. 378 


tai శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీ+ ఈ శ్వర!= రాజా, ఓధర్మరాజా!; తరుశాఖన్‌= చెట్టుకొమ్మకు; తగిల్చిన= (వేలాడదీసిన; నా అరణి= 


నిప్తుకొయ్య; ఒకమృగంబు= ఒక లేడి; వచ్చి= చేరి; అతిరయమునన్‌= మిక్కిలి వేగంగా; ఆ+తరువును= ఆ చెట్టును; 
ఒరసికొనంగాన్‌= రాపిడి చేయగా; తద్‌+శ్చంగమునన్‌= ఆ లేడికొమ్మునందు; తగిలెన్‌+చువ్వె= అంటుకొనిపోయింది సుమా! 


తాత్సర్యం: 'భూమికి అధిపతివైన ఓ ధర్మరాజా! నా అరణిని ఒక చెట్టుకొమ్మకు ద్రేలాడగట్టాను. అంతలో ఒకలేడి 
వచ్చి, వేగంగా ఆ చెట్టును ఒరసికొన్నది. నాఅరణి ఆ లేడి కొమ్ముకు తగుల్కొన్నది. ఆలేడి పరుగు లంకించుకొని 
పారిపోయింది. 


విశేషం: (1) అరణి= అగ్నిని చేకూర్చేసాధన విశేషం. త్రచ్చి అగ్గి పుట్టించేకొయ్య. (క్రోత్రియవిప్రులు పూర్వకాలంలో అరణిని 
త్రచ్చి నిప్పు పుట్టించి నిత్యవిధులు నెరవేర్చేవారు. 'అరణి' లేకపోతే వైదికవిప్రుల దినచర్య స్తంభించినట్టే, 
క. దానిం గొని పబిచె నమ్మృగ | మానతరిపులోక! నాకు నయ్యరణిం దగం 

గా నిపుడు దేర బనుపవె । భూనుత! నిత్యవిధిలోపమున. జనకుండన్‌.” 379 
ప్రతిపదార్థం: ఆనత రిపులోక!= నమస్కారం చేసిన శత్రుసమూహం కలవాడా, ఓధర్మరాజా!; భూనుత!= భూమిలోని 
ప్రజలచేత పొగడబడినవాడా, ఓధర్మనందనా!; దానిన్‌= దానిని, ఆ అరణిని; కొని= పరిగ్రహించి; ఆ+మృగము= ఆలేడి; 
పజచెన్‌= పరుగెత్తింది; నాకున్‌= నాకు; ఆ+అరణిన్‌= ఆ అరణిని; తగంగాన్‌= ఒప్పిదంగా; ఇపుడు= ఈసమయంలో; నిత్య, 
విధి= (ప్రతిదినం నెరవేర్చవలసిన వైదికనియమం; లోపమునన్‌= లోపంతో; చనకుండన్‌= పోకుండా; తేరన్‌+పనుపవె= తెచ్చుటకు 
నియోగించవా. 


తాత్సర్యం: శత్రువులచేత నమస్కరించబడినవాడా! భూజనులచేత ప్రశంసించబడినవాడా, ఓ ధర్మరాజా! ఆ 
అరణిని తీసికొని ఆలేడి పారిపోయింది. నా నిత్యానుష్టానానికి అరణి అవసరంకదా. అందుచేత నా అరణిని 
తేవటానికి నియోగించుము.” 
చ. అనవుడు నా క్షణంబ మనుజాధిపు( డుద్దతచాపహస్తు.దై 

యనుజులుం దాను నెంతయు రయంబున నాహరిణేంద్రుపజ్జం గై 

కొని చని కూడముట్టి మెజుంగుల్‌ నిగుడం బటుసాయకంబు లే 

సిన నొకయమ్ము నమ్మృగము సెందద చేరద యద్దుతంబుగన్‌. 380 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (బ్రాహ్మణుడు) చెప్పగా; మనుజ+అధిపుండు= రాజు, ధర్మనందనుడు; ఆ క్షణంబు+అ= 
ఆ క్షణంలోనే; ఉద్దత, చాప, హస్తుండు+ఐ= పెద్దదైన విల్లు చేత పూనినవాడై; అనుజులు+తాను= తమ్ములు తానును; 
ఎంతయున్‌= మిక్కుటమైన; రయంబునన్‌= వేగంతో; ఆ హరిణ+ఇం|ద్రు, పజ్జన్‌= ఆ శ్రేష్టమైన లేడి పరుగెత్తేచోటుకు 
సమీపాన; కైకొని చని= కూడి వెళ్లి; కూడముట్టి= పొదివి; మెుగుల్‌, నిగుడన్‌= వెలుగులు చిందేటట్లుగా; పటుసాయకంబులు= 
తీవ్ర బాణాలు; ఏసినన్‌= ప్రయోగించగా; ఒక+అమ్మున్‌= ఒక బాణం అయినను; అద్భుతంబుగన్‌= అచ్చెరువు కొలిపేటట్టుగా; 
ఆ+మృగమున్‌= ఆ లేడిని; చెందదు+అ= తగులదు; చేరదు+అ= తాకనే తాకదు. 


తాత్సర్యం: అని (బ్రాహ్మణుడు పలుకగానే ధర్మనందనుడు, విల్లును ధరించి విజృంభించి, తానును తమ్ములును 


ఆ ్రేష్థమైన లేడిని వెంబడించి పొదువచూచి మెజపుబాణాలు ప్రయోగించారు. కాని, ఆశ్చర్యకరంగా ఒక్కబాణం 
అయినా ఆ లేడిని చేరలేదు. తాకనే లేదు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1285 


వ. అదియునువారి నతిదూరంబుగా నెలయించికొని చని యొక్కఘోరవిపినంబున నద్భశ్యంబైన( బ్రయత్నంబు 
విఫలం బగుటకు విషాదంబు నందుచు నయ్యేవురు నతిశ్రాంతులై శీతలచ్చాయం బగు నొక్కనటమహీరుహంబు 
క్రింద విశ్రమించి; రప్పుడు నకులుండు ధర్మనందనున కి ట్లనియె. 381 


ప్రతిపదార్థం: అదియును= ఆ లేడికూడా; వారిన్‌= పాండవులను; అతిదూరంబుగాన్‌= మిక్కిలి దవ్వులకు; ఎలయించుకొని= 
రప్పించుకొని; చని= వెడలి; ఒక్క= ఒక; ఘోరవిపినంబునన్‌= భయంకరమైన అడవిలో; అదృశ్యంబు+ఐనన్‌= కన్పించక పోగా; 
ప్రయత్నంబు= ఆ పెద్ద పూనిక; విఫలంబు+అగుటకున్‌= వ్యర్థం కావటానికి; విషాదంబున్‌+అందుచున్‌= విచారపడుతూ; 
ఆ+ఏవురున్‌= ఆ ఐదుగురును; అతిశ్రాంతులు+ఐ= మిక్కిలి డస్పినవారై; శీతల+ఛాయంబు+అగు= చల్లని నీడ కలిగినట్టిది 
అయిన; ఒక్క= ఒక; వట, మహీరుహంబు, (క్రిందన్‌= మజ్జిచెట్టు (క్రింద; విశ్రమించిరి= సేదతీర్చుకొన్నారు; అప్పుడు= ఆ 
సమయంలో; నకులుండు; ధర్మనందనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ లేడి పాండవులను దవుదవ్వులకు కొనిపోయి ఒక భయంకరమైన అడవిలో కన్పించకుండా 
మాయమయిపోయింది. పాండవులు తమ(ప్రయత్నం వ్యర్థ్ధమయినందుకు వ్యథ చెందారు. ఆ లేడి వెంటబడి 
బహుదూరం తిరగటం చేత బడలిన పాండవులు ఒక పెద్దమజిచెట్టునీడను చేరి విశ్రమించారు. అప్పుడు నకులుడు 
ధర్మనందనుడితో ఈ విధంగా చెప్పాడు. 


క 'కులశీలోన్నతియు విని । శ్రలకరుణారతియు ధర్మసంగ్రహమతియుం 
గల మనకు నివ్విధంబున । నలజడి వచ్చుటకు మూల మది యెయ్యదియో! 382 


ప్రతిపదార్థం: కుల+శీల+ఉన్నతియున్‌= మంచివంశం, మంచినడవడి; వినిశ్చల, కరుణా, రతియున్‌= చలించని దయయందే 
ఇష్టం; ధర్మసం(గ్రహమతియున్‌= ధర్మాన్ని సమకూర్చే బుద్దియును; కల= ఉన్నట్టి; మనకున్‌= మనకు; ఈ+విధంబునన్‌= 
ఈరీతిగా; అలజడి= కలత; వచ్చుటకున్‌= దాపురించటానికి; మూలము= కారణం; అది= అది; ఎయ్యదియో= (ఏ+అది+ఓ)= 
ఏది అయి ఉంటుందో కదా. 


తాత్సర్యం: 'మంచివంశంలో పుట్టి మంచిప్రవర్తన అలవరచుకొని, చలించని దయావ్రతాన్నే పాటిస్తూ ధర్మాన్ని 
సమకూర్చుకొనే బుద్దికలిగి ఉన్నతులం అయిన మనకు ఈ రీతిగా ఆపద ప్రాప్తించటానికి కారణం ఏదై 
ఉండవచ్చును?" 


విశేషం: (1) మంచివారికి ఆపదలు ఎందుకు వస్తాయి? యుగయుగాంతరాలనుండి మేధావులు ఈ (ప్రశ్న వేస్తూనే ఉన్నారు. 
సముచితసమాధానాలకొరకై అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ అన్వేషణ భూమికపై (ప్రపంచంలోని వివిధభాషలలో ఈ విషయంపై 
ఆసక్తికరమైన వాజ్మయం వేదాంతం ఏర్పడింది. 'సైప్రశ్నకు అనుబంధంగా ఇంకొకప్రశ్న కూడ ఏర్పడింది. (2) పురుషకారం 
గొప్పదా? దైవం గొప్పదా? మొదటి (ప్రశ్నకు ప్రాచీనభారతదేశం చెప్పిన సమాధానాలలో పేర్కొనదగింది 'కర్మ' సిద్దాంతం. 
నకులుడి ప్రశ్నకు ధర్మరాజు కర్మసిద్దాంతాన్నే వివరించాడు. ఇక- రెండవ(ప్రశ్ళకు రెండు సమాధానాలు ఏర్పడ్డాయి. ఒకటి 
ఆస్తికత్వం. అంతా దైవలీల. రెండవది నాస్తికత్వం. ఇది ఇంతే. ఏమియు లేదు. మహాభారతంలో పలుతావులలో ముఖ్యంగా 
శాంతిపర్వంలో ఈ విషయంపై విపులచర్చలు ఉన్నాయి. ధర్మరాజు కర్మసిద్దాంతాన్ని నమ్మిన ఆస్తికుడు. అతడితమ్ములకు 
ద్రౌపదికిని ఆతనిపై వ్యక్తిగతమైన గౌరవ(ప్రపత్తులు ఉన్నవికాని అతడివేదాంతంపై దృఢవిశ్వాసం ఉన్నవారు కారు. ధర్మరాజుకంటె 


సప్టలి శ్రీమదాంధ్ర మహాభారతము 


భీముడు అర్జునుడు కొంతమేరకు నకులసహదేవులు యుద్దవిద్యలో కుశలులు. అయితే కేవలం ధర్మరాజుకు వారు విధేయులు. 
ఆతని పెద్దరికానికి కారణం కేవలం వయస్సుమా(త్రమే కాదు; ధర్మరాజు వేదాంతి, జ్ఞాని, అనుష్టానవేదాంతి, బిజ్ఞాసువు. 
అందుచేత అతడితమ్ములు తమ లౌకికశక్తిసామర్థ్యాలను మరచిపోయి అన్నగారిని ఆరాధించారు. ఇట - భీముడు, అర్జునుడు, 
నకులుడు, సహదేవుడు సాగించే చర్చలనుబట్టి వారు గ్రుడ్డిగా అన్నగారిని అనుసరించలేదనిన్నీ, మంచి చెడుగులను క్షుణ్ణంగా 
చర్చించియే అనుష్టానవేదాంతి అయిన ధర్మరాజును అనుసరించిన బుద్దికుశలులు అనిన్నీ తేలుతుంది. (3) ఈ పద్యం 
యొక్క పూర్వార్ణానికి” బలశౌర్య ధైర్యములు నిశ్చల కరుణారతియు నధిక సత్య (ప్రొఢిం' అనే పాఠభేదం కొన్ని ప్రతులలో 
కనపడుతున్నది. 


వ. అనిన నమ్మహాప్రాజ్ఞాండతని కిట్లనియె. 383 
తాత్పర్యం: అనగా, గొప్పవివేకం కలవాడైన ధర్మరాజు నకులుడితో ఈ విధంగా అన్నాడు. 


క. “వినుము సుఖమునకు దుఃఖం । బునకుం గారణము దనదుపూర్వకృతం బై 
చను కర్మమ; కారణ మిది । యని యన్యము గలుగనేర దం దొక్కటియున్‌. 384 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; సుఖమునకున్‌= ప్రియమైన అనుభూతికి; దుఃఖంబునకున్‌= ఆవేదనకు; కారణము= 
హేతువు; తనదు, పూర్వకృతంబు+ఐ= తాను పూర్వంచేసినట్టిదై; చను= ఒప్పు; కర్మము+అ= కర్మయే; అందు= ఆ సుఖ 
దుఃఖానుభూతిలో; అన్యము+ఒక్కటియున్‌= వేరు ఏదియును ఒకటి (కర్మం కాక మరి ఏదిన్నీ); కారణము= హేతువు; ఇది= 
ఇది; అని= చెప్పటానికి; కలుగన్‌నేరదు= ఏర్పడదు. 


తాత్సర్యం: 'ఆలకించుము. సుఖం దుఃఖం దాపురించటానికి కారణం తనపూర్వకర్మయే. కఠ్మ. కాక వేరొక 
కారణం ఏది చెప్పినా అది కుదరదు”. 


విశేషం: సుఖదుఃఖాలు ఎట్టా ప్రాప్తిస్తున్నాయి? అనే ప్రశ్నకు కర్మసిద్ధాంతం సముచితసమాధానం. సరే, ఈ సిద్దాంతాన్ని ఒకవేళ 
సమ్మతించకపోతే వేరొకసిద్దాంతం సహేతుకంగా ఈ సమస్యకు సమాధానం చెప్పలేదు- అని ధర్మరాజు చెప్పాడు. దేవుడిని 
సాక్షీభూతుడిగా సుదూరాన నిల్పి కేవలం హేతువాదంచేతనే సుఖదుఃఖానుభూతిని సమర్థించేసిద్దాంతం “కర్మ వాదం. 
ప్రాచీనభారతదేశంలో నాస్తికదర్శనాలుగా జైనబౌద్దాలుసయితం కర్మవాదాన్ని అంగీకరించటం గమనింపదగిన అంశం. 


వ. అనుటయు భీమసేనుండు నకులున కి ట్లనియె. 385 


తాత్సర్యం: అని ధర్మరాజు చెప్పగా భీముడు నకులుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. “ప్రాతికామి వోయి పాంచాలి. గొలువులో । పలికి. దెచ్చి నపుడ యలుక యెసంగ 
నాంబికేయసుతుల నందటి' దునుమక । యునికి నిట్టియెడరు మనకు. బుట్టె. 386 


ప్రతిపదార్థం: (ప్రాతికామి+పోయి= ్రాతికామి (దుర్యోధనుడిసేవకుడు)పోయి; పాంచాలిన్‌= ద్రౌపదిని; కొలువులోపలికిన్‌= 
రాజసభలోకి; తెచ్చినపుడు+అ= తీసికొనివచ్చి నప్పుడే; అలుక+ఎసంగన్‌= కోపం విజృంభించగా; ఆంబికేయసుతులన్‌= ధృతరాష్ట్రుడి 
కుమారులను; అందణన్‌; తునుమక+ఉనికిన్‌= సంహరించక పోవటంచేతనే; ఇట్టి+ఎడరు= ఇటువంటి ఆపద; మనకున్‌+పుట్టెన్‌= 
మనకు సంభవించింది. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1287 


తాత్సర్యం: 'ఆనాడు కొలువుకూటానికి (ప్రాతికామి (ద్రౌపదిని పిలుచుకొని వచ్చినపుడే ఆ(గహాతిరేకంతో ఆ 
ధృతరాష్ట్రుడికొడుకులను అందరిని సంహరించకపోవటంచేతనే ఇప్పుడు ఈ విధమైన దుఃఖం మనకు దాపురించింది. 


నిశేషం: భీముడు ఈ మాటలు ధర్మరాజుతో కాక, నకులుడితో చెప్పాడు. అసలు (ప్రశ్ళ వేసింది నకులుడే కదా, అయినను 
ఇది ధర్మరాజుపై ఎత్తిపొడుపే. 
చ. అనవుడు నర్జ్హునుం డనియె 'నాసభ సూతసుతుండు పేర్షి ప 

ల్కిన పటువాక్యముల్‌ వినియు. గిన్మకు( బూనక యే. దొలంగి కా 

ననమున కిట్లు కాతరజనంబులచాడ్చున నేుదెంచుటన్‌ 

మనకు దురంతదుఃఖములు మానక పైకొని వచ్చె దమ్ముండా!” 387 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (భీమసేనుడు) చెప్పగా; అర్జునుండు= అర్జునుడు; అనియెన్‌= వచించాడు; తమ్ము(డా= 
సోదరా! నకులుడా!; ఆ సభన్‌= ఆ కొలువుకూటంలో; సూతసుతుండు= కర్షుడు; పేర్చి= అతిశయించి; పల్కిన= వచించిన; 
పటువాక్యముల్‌= పరుషవచనాలు; వినియున్‌= వినినప్పటికీ; కిన్కకున్‌+పూనక= ఆ(గ్రహం చెందక; ఏన్‌= నేను; తొలంగి= 
తప్పుకొని; కాననమునకున్‌= అడవికి; ఇట్టు= ఈవిధంగా; కాతరజనంబుల చాడ్సునన్‌= భీతిచెందినవారి విధంగా; 
ఏంగుదెంచుటన్‌= రావటంవలన; మనకున్‌= మనకు; దురంతదుఃఖములు= అంతం లేని కష్టాలు; మానక= ఆగక; పైకొని 
వచ్చెన్‌= దాపురించాయి. 


తాత్సర్యం: భీముడు ఆ విధంగా చెప్పగా అర్జునుడు ఈ విధంగా వచించాడు: తమ్ముడా! నకులా! “అలనాడు 
ఆ కొలువుకూటంలో సూతుడికొడుకు కర్షుడు పలికిన పరుషవచనాలు ఆలకించికూడా ఆ(గహించక పిరికివారలవలె 
నేను అడవులకు ఈ విధంగా అరుదెంచటంచేత మనకు అంతం లేని కష్టాలు దాపురించాయి. 


విశేషం: అర్జునుడు ధర్మరాజు వేదాంతాన్ని ఖండించి భీమసేనుడిని సమర్థించాడు. 
వ. అనిన యనంతరంబ సహదేవుం డిట్లనియె. 388 


తాత్సర్యం: అనిన తరువాత సహదేవుడు నకులుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. 'దుష్టశీలు( డైన దుర్జ్యూతపరుని గాం । ధారు( బట్టి యేను దదయ కపుడ 
తునుమకునికి నిట్టి దుర్దశ పాలైతి | మనఘ! మనము కాననాంతరమున. 389 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడ వైన నకులుడా!; దుష్టశీలుండు+ఐన= చెడ్డస్వభావం కలవాడు అయిన; దుర్జ్యూతపరునిన్‌= 
చెడ్డజూదం ఆడేవాడిని; గాంధారున్‌= గాంధారరాజసుతుడైన శకునిని; పట్టి= (గ్రహించి; ఏను= నేను; తడయక+అపుడు+అ= 
ఆలసించక ఆసమయంలోనే; తునుమక+ఉనికిన్‌= సంహరించక పోవటంచేత; మనము= మనము; కానన+అంతరమునన్‌= 
అడవియందు; ఇట్టి= ఇటువంటి; దుర్హశ= చెడుఅవస్థ; పాలు+ఐతిమి= పాల్పడ్డాం. 


తాత్సర్యం: 'చెడునడవడి కలవాడు, మాయజూదం ఆడేవాడు అయిన ఆగాంధారరాజసుతుడు శకునిని ఆనాడే 
అక్కడే సంహరించకపోవటంచేతనే మనం ఈనాడు ఈ అడవులలో ఇడుమలు కుడువవలసి వచ్చింది. 


షష శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) తమ్ములు అందరును తాత్వికంగా ధర్మరాజుకు విముఖులే. అయినను ఆచరణలో ఆయనకు విధేయులే. (2) 
ధర్మరాజు తమ్ముల వాదోపవాదాలను పట్టించుకొనలేదు. అంతేగాక ఆ చర్చను మొదలుపెట్టిన నకులుడిని అచటినుండి 
పొమ్మని ఆజ్ఞాపించి వేరుపనికి నియమించాడు. 


వ. అని యి ట్లందటు నన్ని తెజంగుల6 బలుకుచుండ నజాతశత్రుండు నకులుం జూచి 'భవదీయసోదరు 
లత్యంత పిపాసితు లైన వారు; నీ విమ్మహీరుహం బెక్కిజలంబు లున్నయెడ యరయు' మనిన నతండును 
నవ్వనస్పతి సమారోహణంబు సేసి దెసలు కలయం బరికించి 'దూరంబున సలిలంబు లున్న' వని యన్న 
కెజింగించిన, నతం 'డట్లేని నీవు పోయి జలపానంబు సేసి మాకును జలంబులు గొనిరిమ్మని పనుచుటయు, 
మాద్రేయుండు వృక్షావతీర్ణుం డయి రయంబునం జని ముందట నతిమనోహరం బగు తటాకంబుం గని 
జలంబులు ద్రావంబోయిన నొక్కయశరీరభూతం బిట్లనియె. 390 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఇట్టు= ఈ రీతిగా; అందణును= అందరు (భీముడు, అర్జునుడు, సహదేవుడు); అన్ని, 
తెజంగులన్‌= అన్నివిధాల; పలుకుచుండన్‌= మాట్లాడుతూ ఉండగా; అజాతశత్రుండు= శత్రువులు లేనివాడు- ధర్మరాజు; 
నకులున్‌+చూచి= నకులుడిని అరసి; 'భవదీయసోదరులు= నీ అన్నదమ్ములు; అత్యంత, పిపాసితులు= మిక్కిలి దాహం 
చెందినవారు; ఐనారు= అయ్యారు; నీవు= ఈవు; ఈ+మహీరుహంబు+ఎక్కి= ఈ చెట్టును అధిరోహించి; జలంబులు= 
నీళ్ళు; ఉన్న+ఎడ+అరయుము= ఉన్నచోటు చూడుము; అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా? అతండును= అతడును 
(నకులుడును); ఆ+వనస్పతి= ఆచెట్టును; సమ్‌+ఆరోహణంబు+చేసి= పైభాగానికి ఎక్కి; దెసలు= దిక్కులు; కలయన్‌+పరికించి= 
నలుగడలు అరసి; దూరంబునన్‌= దవ్వుల; సలిలంబులు= నీళ్ళు; ఉన్నవి+అని= కలవు అని; అన్నకున్‌= అ(గ్రజునకు, 
ధర్మరాజుకు; ఎటీంగించినన్‌= తెలుపగా; అతండు= అతడు- ధర్మరాజు; అట్టు+ఏనిన్‌= అటులైతే; నీవు= నీవు; పోయి= 
వెడలి; జలపానంబు+చేసి= నీళ్లుత్రాగి; మాకును= మాకు కూడ; జలంబులు= నీళ్ళు; కొని= (గ్రహించి; రమ్ము= అరుగుదెంచుము; 
అని= అని; పనుచుటయున్‌= నియమించుటయున్నూ; మాద్రేయుండు= మాద్రికొడుకు నకులుడు; వృక్ష+-అవతీర్షుండు+ అయి= 
చెట్టుపైనుండి (క్రిందికి దిగినవాడయి; రయంబునన్‌= వేగంగా; చని= వెడలి; ముందటన్‌= తన కన్నులఎదుట; అతి, 
మనస్‌+హరంబు+అగు= (అతిమనోహరం బగు=) మిక్కిలి రమణీయంగా ఉన్న; తటాకంబున్‌= చెరువును; కని= చూచి; 
జలంబులు= నీళ్లు, (త్రావంబోయినన్‌= (త్రాగటానికి పూనగా; ఒక్క= ఒక; అశరీరభూతంబు= శరీరం లేని ఒకప్రాణి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: ఈ రీతిగా తమ్ములు అందరు తమకు తోచినట్టు మాట్లాడుతూ ఉండగా, అజాతశత్రువు అయిన 
ధర్మరాజు నకులుడిని చూచి, 'నీఅన్నదమ్ములు దప్పిగొని ఉన్నారు. ఈ చెట్టుపై కెక్కి నీరు ఉన్నచోటును గుర్తించుము 
అని చెప్పాడు. నకులుడు ఆచెట్టు పైభాగానికి ఎక్కి, నలుదెసల దృష్టిసారించి 'దవ్వుల నీళ్లు ఉన్నాయి” అని అన్న 
ధర్మరాజుకు తెలిపాడు. అంతట ధర్మజుడు నకులుడిని అక్కడకు వెళ్ళి 'నీవు నీళ్లు త్రావి, సోదరులకు నీళ్ళు 
తెమ్మని ఆజ్ఞాపించాడు. నకులుడు అన్న ఆజ్ఞాపించినట్లు చెట్టుక్రిందికి దిగి, వేగంగా వెడలి తనముందట 
ఇ ల (32) ల 
ఒకరమణీయతటాకాన్ని చూచి, అందలి జలాలు త్రాగటానికి సమకట్టాడు. అంతట శరీరం లేని ఒకభూతం ఈ 
విధంగా పలికింది. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1289 
నకులాదులు యక్షుని నిరాకరించి నీరు ద్రావి మూర్చితు లగుట (సం. 3-296-12) 
క. 'ఓ యన్న! యీ తటాకము । నాయది; నీ వీ జలము గొనంగ వలతేనిన్‌ 
నా యడిగిన ప్రశ్నములకు | ధీయుత! యుత్తరము లిమ్ము తేటపడంగన్‌.” 391 


ప్రతిపదార్థం: ఓ+అన్న!= నాయనా, ప్రియసహోదరా!; ధీయుత!= బుద్ధిమంతుడవైనవాడా!; ఈ తటాకము= ఈ చెరువు; 

నా+అది= నాది; నీవు= ఈవు; ఈ జలము= ఈ నీరు; కొనంగన్‌వలతు(వు)+ఏనిన్‌= (త్రాగతలచినట్లయితే; నా+అడిగిన, 

ప్రశ్ళములకున్‌= నేను అడిగేప్రశ్ళలకు; తేటపడంగన్‌= స్పష్టంగా తెలిసేటట్టుగా; ఉత్తరములు= సమాధానాలు; ఇమ్ము= 
యు ౧ నాల 

ఒసగుము. 


తాత్పర్యం: 'అన్నా ఈ చెరువు నాది. నీవు ఈ చెరువులోని నీటిని త్రాగాలని అనుకొంటే, బుద్దిమంతుడవై నేను 
అడిగేప్రశ్చలకు సమాధానాలు ఇమ్ము. 


విశేషం: ఈ పద్యంలో ఉన్న రెండు సంబోధనలు- 'ఓయన్న'- 'ధీయుత' అనే ప్రయోగాలలోని స్వారస్యం భావింపతగింది. 
ఈ మాటలు పలికినది ఒక అశరీరభూతం. అన్న- అనే పదంలో (పేమ మరియు గౌరవభావం మిళితమై ఉన్నవి. ధీయుత- 
అనే శబ్దంవలన ఈ (ప్రశ్నలు సాధారణ (ప్రశ్నలు కావని, వీటికి మేధావులు కొందరుమా(త్రమే సముచితసమాధానాలు 
చెప్పగలరు- అనే ధ్వని ఇమిడి ఉన్నది. 
క. అనుటయు నవ్వాక్యముదెస | ననాదరము చేసి నకులు( డక్కొలనం ది 

య్యని నీరు ద్రావి నిశ్లే । తనుందై యాక్షణమ పడియె. దత్తీరమునన్‌. 392 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (అశరీరభూతం) వచించుటయున్నూ; ఆ+వాక్యముదెసన్‌= ఆ వచనంపట్ట; అనాదరము+చేసి= 
చులకన చేసి; నకులు(డు; ఆ+కొలనన్‌= ఆ చెరువునందు; తియ్యని= మధురమైన; నీరు= జలం; (త్రావి= క్రోలి; నిశ్చేత 
నుండు+ఐ= చైతన్యం లేనివాడై; ఆక్షణము+అ= ఆ (త్రుటియందే; తద్‌+తీరమునన్‌= ఆ కొలనుగట్టుమీద; పడియెన్‌= 
కూలినాడు. 


తాత్సర్యం: అశరీరభూతం చేసిన హెచ్చరికను చులకనచేసి నకులుడు ఆ చెరువులో ఉన్న తియ్యనినీరు (గ్రోలి 
వెంటనే ఆ తటాకంఒడ్డున చైతన్యం లేకుండా కూలిపోయాడు. 


వ. అట ధర్మపుత్తుండు సహదేవుం గనుంగొని 'నకులుండు జలంబులకుం జని తడసె; నీ వరిగి యతనిం 
దోడ్కొని జలంబులు గొనుచు రిమ్మనిన నక్కుమారుం డతి శీఘ్రగమనంబునంబోయి యాపద్మాకరతీరంబునం 
బడియున్న యన్నతైెఅంగు6 జూచి విస్మయశోకవ్యాకులహృదయుం డగుచు, 'నిది యేమి నిమిత్తంబున 
నయ్యెనో! యని యూహించుచుంబెల్లడరు తృష్టాభరంబు సహింప నోపక జలంబులదెస నాస జేసి కొలనికి 
డిగ్గిన నెప్పటిభూతం బి ట్లనియె. 393 


ప్రతిపదార్థం: అట= అక్కడ (అడవిలో ధర్మరాజు ఉన్నచోట); ధర్మపు(త్రుండు= ధర్మనందనుడు; సహదేవున్‌= సహదేవుడిని; 
కనుంగొని= చూచి; నకులుండు; జలంబులకున్‌+చని= నీళ్లకొరకైవెళ్లి; తడసెన్‌= ఆలసించాడు; నీవు+అరిగి= నీవు వెడలి; 
అతనిన్‌= వాడిని, నకులుడిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; జలంబులు+కొనుచున్‌= నీళ్ళుతీసికొని; రమ్ము= అరుదెమ్ము; 


1500 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; ఆ+కుమారుండు= సహదేవుడు; అతి, శీఘ్రగమనంబునన్‌+పోయి= మిక్కిలివేగంగా 
పయనించి వెళ్ళి; ఆ పద్మాకరతీరంబునన్‌= ఆ కొలనుగట్టున, పడి+ఉన్న= కూలిపోయిఉన్న; అన్న+తెజంగున్‌+చూచి= 
అన్నతీరునుచూచి (నకులుడు విగతజీవుడై పడియుండటం కాంచి); విస్మయ, శోక, వ్యాకుల, హృదయుండు+అగుచున్‌= 
ఆశ్చర్యం, దుఃఖం కలవరపాటుతో కూడిన ఎద కలవాడు బౌతూ; ఇది= ఈ విధంగా పడిఉండటం; ఏమి నిమిత్తంబునన్‌= 
ఏమి కారణంచేత; అయ్యెను+ఓ= సంభవించెనో; అని ఊహించుచున్‌= అని తలపోస్తూ; పెల్లు+అడరు= మిక్కుటంగా 
అతిశయించే; తృష్టాభరంబు= డప్పికబరువు (తీవ్రత); సహింపన్‌+ఓపక= తాళజాలక; జలంబులదెసన్‌= నీళ్ళవైపు; ఆసన్‌+చేసి= 
కోరికతో; కొలనికిన్‌= చెరువులోకి; డిగ్గినన్‌= దిగగా; ఎప్పటిభూతంబు= ఇదివరకు (హెచ్చరించిన) భూతం; ఇట్టుఅనియెన్‌. 


తాత్సర్యం: అట అడవిలో ధర్మనందనుడు సహదేవుడిని చూచి, 'నకులుడు నీళ్ళు తేవటానికై వెళ్ళి చాల సేపయింది. 
నీవు వెళ్లి నకులుడిని వెంటబెట్టుకొని నీళ్ళు కొనితెమ్ము' అని చెప్పాడు. సహదేవుడు మిక్కిలి వేగంగా పయనించి, 
వెళ్లి ఆ కొలనుకడ పడిఉన్న అన్న నకులుడిని చూచి అచ్చెరువు, దుఃఖం, ఆకులపాటు క్రమ్ముకొనిన మనస్సు 
కలవాడు జౌతూ, ఏకారణాన ఇట్టా జరిగిందో అని యోచిస్తూ, దప్పిక మిక్కుటం కావటంచేత తట్టుకొనలేక నీరు 
త్రాగటంకొరకై ఆ కొలనులోకి దిగాడు. అశరీరభూతం వెనుకటివలెనే ఇట్టా పలికింది. 


ఆ. “అనఘ! యీజలాశయము నాయధీనంబు; | సాహసంబుయజేసి చనదు చొరంగ; 
నాదు ప్రశ్నములకు నలి నుత్తరము లిచ్చి । వారి. గొనుము నీకు వలసినట్లు'. 394 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఈ జల+ఆశయము= ఈ తటాకం; నా+అధీనంబు= నాకు వశమై ఉన్నట్టిది; 
సాహసంబున్‌+చేసి= తెగువ చేసి; చొర(గన్‌= (ప్రవేశించగా; చనదు= కూడదు; నాదుప్రశ్నములకున్‌= నేను అడిగేప్రశ్నలకు; 
నలిన్‌= యోగ్యంగా, ఒప్పిదంగా; ఉత్తరములు+ఇచ్చి= సమాధానాలు చెప్పి; నీకున్‌= నీకు; వలసినట్టు= కావలసినట్టు; 
వారిన్‌+కొనుము= నీటిని తీసికొనుము. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్ముడా! ఈ కొలను నావశంలో ఉన్నది. నీవు తెగువ చేసి ఇందులో ప్రవేశించకూడదు. నేను 
అడిగే ప్రశ్నలకు సముచితసమాధానాలు ఇచ్చి పిదప నీవలసినట్టుగా నీరు త్రాగవచ్చును.! 


క. అనిన నది యాదరింపక । ఘను. డాసలిలములు ద్రావి గ్రక్కున విష మె 

క్కినవిధమున( బరవశు(డై | ఘనసాలమహీరుహంబు కైవడి. బడియెన్‌. 395 
ప్రతిపదార్థం: అనినన్‌= అని (అశరీరభూతం) వచించగా; ఘనుండు= గొప్పవాడు (సహదేవుడు); అది= ఆ హెచ్చరిక; 
ఆదరింపక= లెక్కపెట్టక; ఆసలిలములు= ఆ నీళ్ళు, త్రావి= (త్రాగి; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; విషము= విసం; ఎక్కిన, 
విధమునన్‌= వ్యాపించిన తీరుగా; పరవశుండు+ఐ= స్పృహ కోల్పోయిన వాడై; ఘన, సాల, మహీరుహము, కైవడిన్‌= 
పెద్దమద్దిచెట్టు మాదిరిగా; పడియెన్‌= కూలాడు. 


తాత్సర్యం: అశరీరభూతం చేసిన హెచ్చరికను సరకుచేయక, గొప్పవాడైన సహదేవుడు ఆ నీటిని (త్రాగి, వెంటనే 
విషం శరీరాన్ని ఆవరించిన తీరుగా స్పృహను కోల్పోయి పెద్దమద్దిచెట్టు నేలపై పడిన తీరుగా కూలిపోయాడు. 


స్రీ అంత నంతకసూను( డంతరంగంబున । సంతాప మెసంగ వాసవతనూజు. 
గనుంగొని 'యన్న! నీ యనుగుందమ్ములు వోయి । కడు దడవయ్యె; నిక్కాననమున 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1291 
నెయ్యది వుట్టెనో? చయ్యన నీ వేంగి । వారిని దోడ్కొని వారి. గొనుచుC 
జనుదెమ్ము' నావుడు ఘనభుజుం డధికర । యంబున నరిగి జలాశయంబు 

ఆ. తీరభూమి( బడిన వారి నవారిత । మహితశౌర్యధనుల మాద్రిసుతుల. 
జూచి, విస్మయైకగోచరుండై సవ్య । సాచి యుల్లమున విషాద మడర. 396 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆసమయంలో; అంతకసూనుండు= ధర్మనందనుడు; అంతరంగంబునన్‌= హృదయంలో; సంతాపము= 
దుఃఖం; ఎసంగన్‌= అతిశయించగా; వాసవతనూజున్‌= అర్జునుడిని (దేవేంద్రుడి పుత్రుడిని); కనుంగొని= అరసి; అన్న!= 
నాయనా!; నీ+అనుంగు+తమ్ములు= ప్రియమైన నీ అనుజులు; పోయి= వెడలి; కడున్‌= మిక్కిలి; తడవు+అయ్యెన్‌= ఆలస్యం 
అయింది; ఈ+కాననమునన్‌= ఈఅడవియందు; ఏ+అది; పుట్టైెను+ఓ= ఏమి సంభవించెనో; నీవు= నీవు; చయ్యనన్‌= 
శీఘ్రంగా; ఏంగి= వెడలి; వారిని= నీతమ్ములను; తోడ్కొని= వెంటబెట్టుకొని; వారిన్‌+కొనుచున్‌= నీటిని కైకొని; చనుదెమ్ము= 
అరుగుదెంచుము; నావుడున్‌= అని (ధర్మరాజు) చెప్పుగా; ఘనభుజుండు= గొప్పభుజాలు కలవాడు, పరా(క్రమోపేతుడు, 
అర్జునుడు; అధిక, రయంబునన్‌= మిక్కుటమైన వేగంతో; అరిగి= వెడలి; జల+ఆశయంబు+తీర, భూమిన్‌= నీటికొలనుగట్టుమీది 
ప్రదేశంలో; పడినవారిన్‌= కూలినవారిని; అవారిత= వారింపశక్యముగాని; మహితశౌర్యధనులన్‌= గొప్పు శౌర్యమే సంపదగా 
కలవారిని; మాద్రిసుతులన్‌= మాద్రియొక్క కొడుకులను, నకులసహదేవులను; సవ్యసాచి= అర్జునుడు; చూచి= అరసి; 
విస్మయ+ఏక, గోచరు(డు+ఐ= అచ్చెరువుతో మాత్రమే కూడినవాడై; ఉల్లమునన్‌= హృదయంలో; విషాదము= ఆవేదన; 
అడరన్‌= వ్యాపించగా. (మీది పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అంతట ధర్మనందనుడు హృదయంలో ఆవేదన అతిశయించగా, అర్జునుడిని గాంచి, నాయనా! నీకు 
ప్రియమైన తమ్ములు నకులసహదేవులు ఇరువురూ వెళ్లి చాలసేపు అయింది. ఈ అరణ్యంలో ఏ ఆపద సంభవించిందో! 
నీవు శీఘ్రంగా వెళ్ళి వారిని వెంటబెట్టుకొని రమ్ము. వచ్చేటప్పుడు నీళ్ళను కూడా తెమ్ము' అని చెప్పాడు. అర్జును. 
డంత మిక్కుటమైన వేగంతో వెళ్లి, ఆ కొలనుగట్టుపై పడిఉన్న మాద్రితనయులు నకులసహదేవులను చూచి 
ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడి హృదయంలో దుఃఖం క్రమ్ముకొన్నది. 


క. నాలుగుదిక్కులు గనుంగొని | యాలో నెవ్వరిని గాన కత్యంతపిపా 
సాలసుండై సలిలంబులు । గ్రీలంగ సమకట్టి యొయ్యం( గొలనికి డాసెన్‌. 397 


పతిపదార్లం: నాలుంగుదికు,లు= నాలుగు దెసలు; కనుంగొని= చూచి; ఆలోన్‌= ఆనాలుగుదికు,లలో; ఎవ్యరిని= ఎవరినీ; 
ర్త 9 గ్రా గ్రా స స 
కానక= చూడక; అత్యంత, పిపాసా+అలసు(డు+ఐ= మిక్కుటమైన దాహంచేత డస్సినవాడై; సలిలంబులు= నీళ్ళు; క్రోలం 
గన్‌= (త్రావగా; సమకట్లి= పూని; ఒయ్యన్‌= తినగా; కొలనికిన్‌= తటాకానికి; డాసెన్‌= సమీపించాడు. 

| జే 5 నై 


తాత్సర్యం: అర్జునుడు నాలుగు దిక్కులా పరికించి చూచాడు. అతడికి ఎచ్చటా ఎవ్వరూ కన్పించలేదు. అంత, 
మిక్కుటంగా దాహం అవుతూ ఉండటంతో డస్పినవాడయి, అతడు నీరు (త్రాగటానికై, తిన్నగా చెరువును 


సమీపించాడు. 


వ.  డాయుటయు నయ్యశరీరభూతం బి ట్లనియె. 398 


తాత్సర్యం: సమీపించగానే ఆ శరీరంలేనిభూతం అర్జునుడితో ఇట్టా అన్నది. 


1292 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ.  'బలిమిం జొచ్చిన నెట్టివారికయినం బ్రాణంబుపై వచ్చు; నీ 
సలిలావాసము మత్పరిగ్రహము; తృష్టాఖేదమారం జలం 
బులు ద్రావన్‌ వలతేని( బ్రశ్నములకుం బొం దొందంగా నుత్తరం 
బులు నా కి' మృనుడున్‌ మనంబున. బృథాపుత్తుండు సక్రోధుందై. 399 


ప్రతిపదార్థం: ఈసలిల+ఆవాసము= ఈ చెరువు; మత్‌+పరి[గ్రహము= నాచే గ్రహించబడినట్టిది; బలిమిన్‌+చొచ్చినన్‌= 
దర్సంతో (ప్రవేశిస్తే; ఎట్టివారికిన్‌+అయినన్‌= ఎటువంటివారికి అయినా; (ప్రాణంబుపైన్‌+వచ్చున్‌= (ప్రాణసంకటం కాగలదు; 
తృష్టాఖేదము= దాహంచేత ఏర్పడిన పరితాపం; ఆరన్‌= చల్హారగా; జలంబులు= నీళ్ళు; త్రావన్‌= త్రాగటానికి; వలతు(వు)+ఏనిన్‌= 
కోరెదవేని; (ప్రశ్చములకున్‌= నేను అడిగే ప్రశ్నలకు; పొందు+ఒందంగాన్‌= సామరస్యం చేకూరేటట్టుగా; ఉత్తరంబులు= 
సమాధానాలు; నాకున్‌= నాకు; ఇమ్ము=2 ఒసగుము; అనుడున్‌= అని (అశరీరభూతం) చెప్పగా; పృథాపుత్రుండు= కుంతీకుమారుడు, 
అర్జునుడు; మనంబునన్‌= చిత్తంలో; సక్రోధుంయు+ఐ= కోపంతో కూడినవాడై. 


తాత్పర్యం: “ఈ కొలను నాది. ఎట్టివారైనాసరే దర్సంతో ఈకొలను ప్రవేశిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లటం 
తథ్యం. దాహం తీర్చుకొనేవారు ఈ నీళ్ళు త్రాగదలిస్తే నా ప్రశ్నలకు సరిపోయే సమాధానాలు చెప్పవలెను. నీవును 
నా ప్రశ్నలకు సమాధానం ఒసంగకుండా నీళ్ళు క్రోలటానికి వీలు లేదు" అని అదృశ్యభూతం పలికింది. ఆ మాటలు 
ఆలకించిన అర్జునుడు మనసులో మిక్కుటమైన కోపం కలవాడై. 


ఉ. మ్రుచ్చిలి నిల్లి దుర్వచనముల్‌ పచరించిన. జెల్లనిత్తునే? 
చెచ్చెర నీయెలుం గడంగ6 జేసిద నిప్పుడు సూడు' మంచు వి 
వ్వచ్చు(డు శబ్దభేదిశరవర్గము( దద్వచనంబుచక్కటిం 
గ్రఛ్చజి నించి మౌర్విరవకంపితసర్వదిగంతరాళుందై. 400 


ప్రతిపదార్థం: ముచ్చిలి నిల్ఫి= దొంగతనంగా (దొంగవలె కన్ప్సించకుండ) నిల్ఫి; దుర్వచనముల్‌= చెడుమాటలు; పచరించినన్‌= 
వెల్లడిస్తే; చెల్లనిత్తును+ఏ= సాగనిత్తునా; చెచ్చెరన్‌= శీఘ్రంగా; నీ+ఎలుంగు= నీకంఠస్వరం; అడంగన్‌+చేసెదన్‌= నశించేటట్టు 
చేస్తాను; ఇప్పుడు= ఈ సమయంలోనే; చూడుము= అరయుము; అంచున్‌= అని అంటూ; వివ్వచ్చు(డు= అర్జునుడు; శబ్ద, 
భేది, శర, వర్గమున్‌= ధ్వనినిబట్టి లక్ష్యాన్ని ఛేదించే అమ్ములగుంపును; తద్‌+వచనంబు+చక్కటిన్‌= ఆ (అశరీరభూతం) 
యొక్క వాక్కువెలువడినచోటికి; మౌర్సి, రవ, కంపిత, సర్వ, దిక్‌+అంతరాళు(డు+ఐ= అల్లెత్రాటిధ్వనిచేత వణకించబడిన 
సమస్తదిక్కుల మధ్యభాగం కలవాడై; (క్రచ్చబన్‌= శీఘ్రంగా; నించెన్‌= నిండించాడు. 


తాత్సర్యం: 'దొంగవలె మాటున దాగి చెడుమాటలు వెల్లడించిన నిన్ను నేను సైరింపజాలను. శీఘ్రంగా నీకంఠస్వరాన్ని 

మాటుపెట్టగలను. జా(గ్రత్త. ఇప్పుడే. కాచుకొనుము” అని హెచ్చరించి అర్జునుడు అశరీరభూతంనుండి మాటలు 

వెలువడిన చోటికి శబ్దాన్నిబట్టి లక్ష్యాన్నికొట్టే అమ్ముల సముదాయం తన అల్లైత్రాటిమోతకు దిగ్రిగంతాలు కంపించగా 
యు యు లు యు ౧M యలు 

నింపాడు. 


ఆ. ఇట్టు లేయుటయును నెప్పటివాక్యంబు । మజియు వినంగంబడిన మఘవసూనుం 
డలసి కొలను. జొచ్చి యంబుపానము చేసి | యిలకు నొటిగె వివశహృదయుం డగుచు. 401 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1293 


ప్రతిపదార్థం: మఘవసూను(డు= దేవేంద్రుడికొడుకు, అర్జునుడు; ఇట్టులు= ఈ విధంగా; ఏయుటయున్‌= బాణాలు 
ప్రయోగించుటయును; ఎప్పటి వాక్యంబు= మునుపటి (వినపడిన) మాటకూర్పు; మణియున్‌= వెండియు; విన(గ(బడినన్‌= 
విన్సించగా; అలసి= డస్సి; కొలనున్‌+చొచ్చి= చెరువులోకి దిగి; అంబుపానము, చేసి= నీరు (త్రాగి; వివశహృదయు(డు+అగుచున్‌= 
వశం తప్పిన ఎద కలవాడు జొతూ; ఇలకున్‌= నేలకు; ఒజగెన్‌= కూలాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఇట్టా శబ్దభేదిబాణాలు ప్రయోగించినప్పటికీ, యథాప్రకారం అశరీరభూతం మరల ఆ 
వాక్యాలే పలికింది. దేవేంద్రుడికుమారుడైన అర్జునుడు, అలసిపోయి ఆ చెరువులో (ప్రవేశించి నీరు (త్రాగి, వశం 
తప్పిన డెందం కలవాడై నేలకు ఒరిగాడు. 


వ. తదనంతరంబ యుధిష్టిరుండు బీమసేను నాలోకించి 'కవలును గవ్వడియును నింతదడయుటకు నిమిత్తం 
బెయ్యదియో నీ వరుగు' మనినం గిమ్మీరవైరి మారుతజవంబున నమ్మువ్వురు( జనిన చొప్పునం జని 
పద్మాకరకూలంబున నిద్రాపరవశులుం బోలె. బడియున్న తమ్ములం గని దుఃఖితుండై. 402 

ప్రతిపదార్థం: తదనంతరంబు+అ= అటు పిమ్మట; యుధిస్టిరుండు= ధర్మరాజు; భీమసేనున్‌= భీముడిని; ఆలోకించి= 

చూచి; కవలును= నకులసహదేవులును; కవ+వడి= కవ్వడియును= సవ్యసాచియును; ఇంత= ఇంతసేపు; తడయుటకున్‌= 
ఆలసించటానికి; నిమిత్తంబు= హేతువు; ఎయ్యది+ఓ= ఏదియో; నీవు= నీవు; అరుగుము= వెడలుము; అనినన్‌= అని 

(ధర్మరాజు) చెప్పగా; కిమ్మీరవైరి= భీముడు (కిమ్మీరుడు అనే రాక్షసుడికి శత్రువు); మారుతజవంబునన్‌= వాయువేగాన; 

ఆ+మువ్వురున్‌= ఆ ముగ్గురును; చనినచొప్పునన్‌= వెళ్లిన మార్గంలో; చని= వెళ్లి; పద్మ+ఆకరకూలంబునన్‌= కొలనుగట్టున; 

నిద్రాపరవశులున్‌+పోలెన్‌= నిదురమైకంలో మునిగినవారివలె; పడి+ఉన్న= నేలపై పడిఉన్న; తమ్ములన్‌= అనుజులను; కని= 
అరసి; దుఃఖితు(డు+ఐ= శోకం చెందినవాడై. 


తాత్పర్యం: అటుపిమ్మట, ధర్మరాజు భీముడిని చూచి, 'నకులసహదేవులున్నూ అర్షునుడున్నూ ఇంతఆలస్యం 
చేయటానికి కారణ మేమై ఉంటుందో; నీవు వెళ్లుము” అని చెప్పాడు. అంత కిమ్మీరుడిశత్రువు అయిన భీముడు 
వాయువేగంతో ఆ మువ్వురుతమ్ములు వెళ్ళినమార్గాన్నిబట్టి వెళ్లి ఆ కొలనుగట్టుపై నిదురమైకంలో ఉన్నవారివలె 
పడిఉన్న నకులసహదేవులను అర్జునుడిని చూచి మిక్కిలి దుఃఖించాడు. 


తరలము 
“ఇది మనుష్యకృతంబు గాదు సురేంద్ర కిన్నర పన్నగ 
త్రిదశనిర్మిత మైన కర్మము; దీని నింతయు నేర్పడం 
బిదపం జూచెదంగాకి యంచును భీతిదూరుండు నీరువ 
ట్టాదవ దత్సలిలాశయంబు సముత్సుకుం డయి చొచ్చినన్‌. 403 


ప్రతిపదార్థం: ఇది= ఇది (నకులసహదేవులు; అర్జునుడు నేలగూలటం); మనుష్య, కృతంబు+కాదు= మనుజులచేత 
చేయబడిన పని కాదు; సుర+ఇంద్ర, కిన్నర, పన్నగ, (త్రిదశ, నిర్మితము+ఐన= దేవేంద్రుడు, కిన్నరులు, పన్నగులు అయిన 
దేవతలచేత చేయబడినట్టిది అయిన; కర్మము= పని; దీనిన్‌= ఈ విషయాన్ని; ఇంతయున్‌= సమ(గ్రంగా; ఏర్పడన్‌= 
సుస్పష్టంగా; పిదపన్‌= తరువాత; చూచెదన్‌+కాక= చూస్తానులే; అంచును= అని తలపోస్తూ; భీతిదూరుండు= భయానికి 
దూరంగా ఉండేవాడు, ధైర్యవంతుడు, భీముడు; నీరు+వట్టు+ఒదవన్‌= దాహం ఏర్పడగా; తద్‌+సలిల+ఆశయంబున్‌= 
ఆనీటికొలనును; సమ్‌+ఉత్సుకుండు+అయి= కోరిక కలవాడై; చొచ్చినన్‌= (ప్రవేశించగా. 


ల శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఇది మనుష్యులు చేసిన పని కాజాలదు. దేవేంద్రుడో కిన్నరులో పన్నగులో త్రిదశులో ఈ పనిని 
చేసిఉండవలె. ఈ విషయాన్ని తరువాత పరిశీలిస్తానుగాకి అని తలపోస్తూ ధైర్యవంతుడైన భీముడు, దాహంచొప్పున 
ఆ నీటికొలనులోకి దిగాడు. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు: ఆరణ్య. 4.402 విశేషాంశం. 


వ. అంతరిక్షగోచరం బైన వచనం బిట్లని వినంబడియె: 'నయ్యా! నీ వి ట్లేల సాహసంబు సేసెద; విక్కొలను 
మత్వ్పూర్వపరిగ్రహంబు; నీ వోపుదేని నా యడిగిన యర్ధంబులకు నుత్తరంబు లిచ్చి జలంబులు ద్రావు' 
మనిన నప్పలుకులు గైకొనక వృకోదరుండు నివీతసలిలుండై యచోటన మూర్తితుండై పడియె; నిట 
బాండవాగ్రజుందు. 404 


ప్రతిపదార్థం: అంతరిక్షగోచరంబు+ఐన= ఆకసంనుండి వ్యక్తమైన; వచనంబు= పలుకు; ఇట్టు+అని= ఈ విధంగా; 
వినంబడియెన్‌= విన్సించింది; అయ్యా!= ఆర్యా!; నీవు= నీవు; ఇట్లు+ఏల= ఈ విధంగా ఎందుకు; సాహసంబు+చేసెదవు= 
తెగువ చూపిస్తావు; ఈ+కొలను; మత్‌+పూర్వపరిగ్రహంబు= నాచేత లోగడ గైకొనబడింది; నీవు= నీవు; ఓపుదు+ఏనిన్‌= 
చేతనైతే; నా అడిగిన= నేను ప్రశ్నించిన; అర్థంబులకున్‌= (ప్రశ్నలకు (భావాలకు); ఉత్తరంబులు+ఇచ్చి= సమాధానాలు చెప్పి; 
జలంబులు= నీళ్ళు; (త్రావుము= (క్రోలుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+పలుకులు= ఆ మాటలు; కైకొనక= స్వీకరించక 
(లెక్కసేయక); వృకోదరుండు= భీముడు; నిపీతసలిలుండు+ఐ= బాగా (త్రాగబడిన నీళ్ళుకలవాడై (బాగా నీరుత్రాగి; 
ఆ+చోటన్‌+అ= ఆ స్థలంలోనే; మూర్చితుండు+ఐ= స్పృహతప్పినవాడయి; పడియెన్‌= పడిపోయాడు; ఇట= ఇక్కడ (అరణ్యంలో); 
పాండవ+అ(గ్రజాండు= పాండవులలో మొదటపుట్టినవాడు ధర్మనందనుడు. 


తాత్సర్యం: అంత ఆకాశంనుండి శబ్దం విన్సించింది. అయ్యా! నీవు ఎందుకు ఇట్టి సాహసానికి పూనుకొంటున్నావు? 
ఈ కొలను పూర్వమే నాచేత పరి[గ్రహించబడింది. నీకు శక్తి ఉంటే నేను అడిగే ప్రశ్నలకు సముచితసమాధానాలు 
చెప్పి, ఆ పిమ్మట ఈ కొలనునీరు త్రాగుము.' ఆ మాటలు సరకుగొనక, భీముడు నీటిని [గ్రోలి స్పృహతప్పి అక్కడే 
పడిపోయాడు. ఇక అరణ్యంలో అట నున్న ధర్మరాజు. 
క తమ్ములు నలువురు నొక్కట । నమ్మెయి మసలుటకు నాత్మ నత్యంతవిషా 

ద మ్మొలయ సముత్టితు( డై । క్రమ్మణ నమ్మార్గ మపుడు గైకొని నడచెన్‌. 405 
ప్రతిపదార్థం: తమ్ములు= అనుజులు; నలువురున్‌= నలుగురున్నూ; ఒక్కటన్‌= ఒకేరీతిగా; ఆ+మెయిన్‌= ఆవిధంగా; 
మసలుటకున్‌= ఆలసించటానికి; ఆత్మన్‌= మనస్సులో; అత్యంతవిషాదమ్ము= మిక్కుటమయిన పరితాపం; ఒలయన్‌= 


కలుగగా; సమ్‌+ఉత్చితుండు+ఐ= లేచినవాడై; (క్రమ్మణన్‌= మరల; ఆ+మార్గము= ఆ దారి (తమ్ములు వెడలినదారి); అపుడు= 
ఆ సమయంలో; కైకొని= స్వీకరించి; నడచెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ధర్మజుడు తన నలుగురుతమ్ములూ ఒకేరీతిగా ఆలసించటంచేత మనస్సులో మిక్కిలి పరితపిస్తూ, 
లేచి వారు లోగడ వెడలిన దారినిబట్టి నడవసాగాడు. 


సీ, అపగత జనశబ్దమై, యనభివ్యక్త । మార్గమై, యవిరళదుర్గశైల 
తరుగుల్మవల్లీవితానమై, గజసింహ । శరభ శార్జూల సూకర లులాయ 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 


1295 
బహుళమై, బహువిధపక్షికోలాహల ।; భయదమై, కడు బరపైన యడవి 
ననుజుల వెదకుచు ననఘుండు సని కాంచె. । గమలాకరంబుతీరమున( బడిన 
ఆ. వారి( బూరువంశవరుల భీమార్జున । యముల నమితబలుల విమలమతుల'. 
బ్రకయపతితలోకపాలసంకాశుల । భూరిపుణ్యధనుల వీరవరుల. 406 


ప్రతిపదార్థం: అనఘుండు= పాపరహితుడు, ధర్మనందనుడు; అపగతజనశబ్దము+ఐ= (ప్రజల ధ్వనిలేనిదై, జనసంచారంలెనిదై; 
న+అభివ్యక్తమార్గము+ఐ= కన్పించని దారికలదై; అవిరళ, దుర్గ, శైల, తరుగుల్మవల్లీవితానము+ఐ= దట్టమైన నడవటానికి 
వీలులేని కొండలతో చెట్లతో పొదలతో తీగెలసముదాయంతో కూడుకొనిఉన్నదై; గజ, సింహ, శరభ, శార్హూల, సూకర, 
లులాయ బహుళము+ఐ= ఏనుగులతో సింహాలతో మీగండ్లమెకాలతో అడవిపందులతో కారెనుపోతులతో దట్టమైనదై; 
బహువిధపక్షి కోలాహలభయదము+ఐ= పెక్కురకాలైన పిట్టల కలకలనాదంచేత భీతిగొలిపేదై; కడున్‌= మిక్కిలి; పరపు+ఐన, 
అడవిలోన్‌= విరివి అయిన అడవిలో; అనుజులన్‌= తమ్ములను; వెదకుచున్‌= అన్వేషిస్తూ; చని= వెడలి; కమల+ఆకరంబు 
తీరమునన్‌= కొలనుగట్టుపైన; పడినవారిన్‌= కూలిఉన్నవారిని; పూరువంశవరులన్‌= పురుమహారాజుయొక్క వంశంలో 
జన్మించినవారిలో (శ్రేష్ణులను; భీమ+అర్జున, యములన్‌= భీముడిని, అర్జునుడిని, (కవలను) నకులసహదేవులను; అమితబలులన్‌= 
గొప్పబలం కలవారిని; విమలమతులన్‌= నిష్కల్మషమైన బుద్ది కలవారిని; ప్రళయపతితలోకపాలసంకాశులన్‌= ప్రళయకాలంలో 
పడిపోయిన దిక్సాలకులతో సమానులను; భూరిపుణ్యధనులన్‌= ఎక్కువసుకృతం ధనంగా కలవారిని; వీరవరులన్‌= శూరులలో 
(శ్రేష్టులను; కాంచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అడవిలో నడవసాగాడు. ఆ అడవిలో నరసంచారశబ్దం విన్పించటం లేదు; దారితెన్నులు 
కానరావటం లేదు; ఎచ్చట చూచినా నడవటానికి వీలులేని రాళ్ళు రప్పలు కొండలు కోనలు చెట్టు పొదలు తీగెలు 
దట్టంగా అడ్డుతగులుతున్నాయి; ఏనుగులు సింహాలు మీగండ్లమెకాలు పెద్దపులులు పందులు కారెనుపోతులు 
తిరుగాడుతున్నాయి. పెక్కురకాలైన పక్షుల కలకలారావాలు భయంకరంగా విన్పిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో 
పుణ్యాత్ముడైన ధర్మరాజు తనతమ్ములను అన్వేషిస్తూ వెడలి ఆ కొలనును చేరాడు. ఆ కొలనుగట్టుమీద స్పృహవీడి 
పడిఉన్న తమ్ములను - భీముడిని, అర్జునుడిని, నకులసహదేవులను పూరువంశంలో జని శ్రంచినవారిలో శ్రేష్టులను, 
మిక్కుటమైన బలం కలవారిని, నిర్మలమైన బుద్దికలవారిని, గొప్పపుణ్యాన్ని ఆర్జించిన మహావీరులను ధర్మరాజు 
చూచాడు. వారు ప్రళయకాలంలో పడిఉండే దిక్సాలకులవలె ఆ చెరువుగట్టుపై కూలిపోయి కన్పించారు. 


విశేషం: అలం: ఉపమ. 


మ. కని డెందంబున( దల్లడం బడర దీర్ణశ్వాస వైవర్యముల్‌ 
దనుకం దాల్మి చలింప విస్మయపరీతస్వాంతు(డై శోకబా 
ప్పనిరుద్దాకులలోచనుం డగుచు మూర్చల్‌ పైకొనం గొంతసే 
పు నరేంద్రోత్తము( డుండె( జిత్రమున రూపుంబోలెం దా నచ్చటన్‌. 407 


ప్రతిపదార్థం: కని= చూచి; డెందంబునన్‌= హృదయంలో; తల్లడంబు+అడరన్‌= సంతాపం అతిశయించగా; దీర్హశ్వాసవైవర్యముల్‌= 
నిట్టూరుపులు పాలిపోవటాలు; తనుకన్‌= (క్రమ్ముకొనగా; తాల్మి= ఓర్పు; చలింపన్‌= కదలిపోగా; విస్మయపరీతస్వాంతు(డు+ 


1596 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐ= ఆశ్చర్యంతో చుట్టుకొనబడినమనస్సు కలవాడై; శోకబాప్పనిరుద్ద+ఆకుల, లోచనుండు+అగుచున్‌= దుఃఖంవలన వెలువడిన 
కంటినీటిచేత అడ్డగించబడి కలతచెందిన కన్నులు కలవాడు జొతూ; మూర్చల్‌= స్పృహతప్పటాలు; పైకొనన్‌= వ్యాపించగా; 
కొంత+సేపు= కొంతతడవు; నర+ఇంద్ర+ఉత్తముండు= రాజులలో (శ్రేష్టుడు; చిత్రమున+రూపున్‌+పోలెన్‌= బొమ్మలో గీయబడిన 
ఆకృతివలె; తాన్‌= తాను; అచ్చటన్‌= ఆకొలను దరిని; ఉండెన్‌= (నిలబడి) ఉన్నాడు. 


తాత్సర్యం: స్పృహ కోలుపోయి ఆ కొలనుగట్టుపై పడిఉన్న తమ్ములను చూచి ధర్మరాజు కొయ్యబారిపోయి కదలక 
మెదలక చిత్రంలో గీయబడిన ఆకారంవలె అక్కడ కొంతతడవు నిలబడిపోయాడు. ఆదృశ్యాన్ని చూచేసరికి 
ధర్మరాజు చిత్తం తల్లడిల్లింది. అతడిమొగం పాలిపోయింది. వేడినిట్టూరుపులు బయల్వెడలాయి. ఆశ్చర్యచకితు 
డవటంచేత అతడిఓర్పు మాయమైపోయింది. దుఃఖపరితాపంచొప్తున వెలువడిన కంటినీరువలన ఆతడి దృష్టి 
మాసిపోయింది. మూర్చలు క్రమ్ముకొన్నాయి. 


నిశేషం: (1) అలం: స్వభావోక్తి, ఉపమ. (2) ఈపద్యంలో ఎజ్జనపై తిక్కనకవితాశిల్పప్రభావముద్ర ఆంగికసాత్వికానుభావవర్షనలో 

ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. 

వ. పదంపడి డెందంబున ధృతి పొందుపటుచుకొని యతం డన్నలువుర నుపలక్షించి నలుదెసలుం బరికించి 
యాత్మగతంబున. 408 


ప్రతిపదార్థం: పదంపడి= పిమ్మట; అతండు= అతడు ధర్మనందనుండు; డెందంబునన్‌= హృదయంలో; ధృతి= ధైర్యం; 
పొందుపణుచుకొని= కూడగట్టుకొని; ఆ+నలువురన్‌= ఆ నలుగురిని (భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని); 
ఉపలక్షించి= చూచి; నలుదెసలున్‌= నాలుగుదిక్కులను; పరికించి= చూచి; ఆత్మగతంబునన్‌= తనలో తాను. 


తాత్సర్యం: పమ శ్‌ కొంతతడవుకు ధర శైరాజు తేరుకొన్నాడు. అతడు తనహృదయంలో ధైర్యాన్నికూడగట్టుకొన్నాడు. 
కొలనుగట్టుపై పడిఉన్న తమ్ములు భీముడిని అర్జునుడిని నకులుడిని సహదేవుడిని క్రమంగా తేరిపార చూచాడు. 
నలుదిక్కులను పరీక్షించి చూచి, తనలో తాను (ఆలోచించసాగాడు). 


తే. “'ఒరులు వచ్చిన చొప్పు లే; దరిగినట్టి । చొప్పు లేదు; పెనంగిన చొప్పు లేదు; 
ఘనభుజుల యంగకంబులు గనుగొనంగ । నక్షతము; లేల యొక్కొ యి ట్లయిరి వీరు? 409 


ప్రతిపదార్థం: ఒరులు= ఇతరులు; వచ్చిన= అరుగుదెంచిన; చొప్పు= తీరు; లేదు= లేదు; అరిగినట్టిచొప్పు= వెడలినతీరు; 
లేదు= లేదు; పెనంగినచొప్పు= పోరు సల్పిన తీరు; లేదు= లేదు; ఘనభుజుల అంగకంబులు= వీరుల అవయవాలు; కను. 
గొనంగన్‌= చూడగా; అక్షతములు= గాయాలు లేనట్టివి; ఏలయొక్కొ= ఎందుచేతనో; వీరు= భీమార్జున నకులసహదేవులు; 


ఇట్టు+అయిరి= ఈ విధంగా అయినారు. 


తాత్సర్యం: 'ఆహా! ఏ మిది చోద్యం!!! ఇక్కడకు ఇతరులు ఎవ్వరూ వచ్చిన జాడలు లేవు. ఇటనుండి ఇతరులు 
ఎవరూ వెళ్ళిన అడుగుజాడలు కస్పించవు. భీముడు అర్జునుడు నకులసహదేవులు సామాన్యులు కారు. మహావీరులు 
కదా; సులువుగా ఇతరులకు లొంగేవారు కారు. పోనీ, పోరాటం జరిగిందా అంటే, జరిగినట్లే లేదు. పోనీ, వీరి 
అవయవాలపై గాయాలు ఏవీ కానరావు. ఎందుకో వీరు ఈ విధంగా నేలకూలారు ఏమీ పాలుపోవటం లేదు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1297 


విశేషం: సంశోధిత ప్రతిలోని నాలుగవ పాదంలో గణభంగమయింది- 'అక్షతంబు లేలకో యి ట్లయిరి వీరు. అందుచేత 
వావిళ్ళ (ప్రతిలోని 'అక్షతము లేలయొక్కొ యిట్లయిరి వీరు అనే పాఠం స్వీకరించబడింది. 


ట్‌. క్రూరుండు ధార్తరాష్తుం డతికుత్సితు; దెంతయు. బాపబుద్ధి గాం 

ధారుండు పెక్కుమాయలకు€ దావల; మక్కట! యద్దురాత్మకుల్‌ 

వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె 

వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారుల( బాపకర్ములన్‌. 410 
ప్రతిపదార్థం: ధార్తరాష్టుండయ= ధృతరాష్ట్రుడికొడుకు దుర్యోధనుడు; క్రూరుండు= కఠినుడు; అతికుత్సితుండు= మిక్కిలికుటిలమైన 
బుద్ది కలవాడు; గాంధారు(డు= గాంధారరాజపుత్రుడు, శకుని; ఎంతయున్‌= మిక్కిలి; పాపబుద్ది= వాపమైన బుద్ది కలవాడు; 
పెక్కుమాయలకున్‌= పలురకాల మోసాలకు; తావలము= నెలవు; అక్కట!= అయ్యో!; ఆ+దురాత్మకుల్‌= ఆ చెడు ఆత్మ 
కలవారు (దుర్యోధనుడు, శకుని); వారక= ఆగక; ఎద్ది+ఏని= ఏదిఐన; ఒకవంచనమైన్‌= ఒకమోసంతో; ఇటు= ఈ విధంగా; 
చేసిరి+ఒక్కొ!= చేసిరా ఏమి!; వక్రవిచారులన్‌= వంకరఆలోచనలు గలవారిని; పాపకర్ములన్‌= దుష్టకార్యాలు గలవారిని; 
ఏ+వారలున్‌= ఎవరుగాని; ఆత్మన్‌= మనస్సులో; నమ్ముదురె?= విశ్వసిస్తారా? 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడికుమారుడు ఆ దుర్యోధనుడు క్రూరుడు, కుటిలుడు. ఆతడికి సాయం చేసేవాడు గాంధారరాజ 
పుత్రుడు శకుని. ఏరుకెక్కిన మాయావి. పెక్కుమోసాలకు నెలవు. అక్కట! ఆ దురాత్ములు ఏదైన కుట్ర పన్ని ఈ 
విధంగా చేశారా? చెడుబుద్దికలవారిని ఎవరైనా తమమనస్సులలో విశ్వసిస్తారా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. వదనంబుల తెలివియు€ గర | పదరుచియుం జెడదు; వీరు వడుటకు( గత మీ 

యుదకము విషదుష్ట మనియు । మది దల(పం బోల; దేమి మాయయొ యెటుంగన్‌. 411 
ప్రతిపదార్థం: వదనంబుల= మొగాలయొక్క; తెలివియున్‌= (ప్రసన్నతయును; కరపదరుచియున్‌= చేతులుకాళ్ళయొక్క 
కాంతియు; చెడదు= పాడు కాలేదు; వీరు+పడుటకున్‌= వీరు కూలటానికి; కతము= కారణం; ఈ ఉదకము= ఈ నీరు; 


విషదుష్ట్రము= విసం చేత చెడిపోయింది; అనియున్‌= అనియును; మదిన్‌= చిత్తంలో; తల(పన్‌+పోలదు= ఊహించటానికి వీలు 
లేదు; ఏమిమాయ+ఒ= ఇది ఏమి మోసమో; ఎటుంగన్‌= తెలియజాలను. 


తాత్సర్యం: ఏరిమొగాలు ప్రసన్నంగా ఉన్నాయి. వీరి చేతులు కాళ్ళు కాంతి చెడలేదు. వీరు ఈ రీతిగా కూలటానికి 
కారణం ఈ కొలనునీరు విషపూరితమని ఊహచేయటానికికూడా వీలులేదు. మటి ఇదేమి మాయయో నా ఊహకు 
అంతు చిక్కటం లేదు. 


చ. పుడమియు సర్వసంపదలు. బొల్పటి వైరుల పాలుసేసి యీ 
యడవికి వచ్చి భీకరమృగావలిపొందున నున్న వీరి వె 
న్నడికొని యిట్లు సేసెనె యనాథులంబోలె విధాత్ఫ( డింక నె 
క్కడ. జనువాండ? నేది గడగాం దరియింతు దురంతదుఃఖమున్‌? 412 


1508 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పుడమియున్‌= భూమియు, సర్వసంపదలున్‌= సమస్తమైన ఐశ్వర్యాలు; పొల్పు+అణున్‌= శోభ నళించగా; 
వైరులపాలు= శత్రువులఅధీనం; చేసి= ఒనర్చి; ఈ+అడవికిన్‌= ఈ అరణ్యానికి; వచ్చి= అరుదెంచి; భీకర, మృగ+ ఆవలి+ 
పొందునన్‌+ఉన్న= భయంకరమైన జంతువులను చేరి ఉన్న; వీరిన్‌= వీరిని (భీమార్జున నకులసహదేవులను); వెన్నడికొని= 
వెంటాడి; విధాతృ(డు= (బ్రహ్మదేవుడు; ఇట్టు= ఈవిధంగా; అనాథులన్‌+పోలెన్‌= దిక్కులేనివారిని పోలేటట్టుగా; చేసెనె= 
ఒనర్భెనుకదా; ఇంకన్‌= ఇకమీద; ఎక్కడన్‌= ఎచటకు; చనువాండన్‌= వెడలగలను; దురంతదుఃఖమున్‌= అంతం లేని శోకాన్ని; 
ఏది= ఏది; కడగాన్‌= దిక్కుగా, ఆధారంగా; తరియింతున్‌= దాటగలను. 


తాత్పర్యం: సమస్తమైన భూరాజ్యం ఐశ్వర్యాలు శోభ నశించగా శత్రువుల అధీనంచేసి ఈ అరణ్యానికి వచ్చి, 
భయంకరమృగాలను చేరి నివసిస్తున్న వీరిని (భీమార్జున నకులసహదేవులను) వెంబడించి బ్రహ్మదేవుడు ఈ రీతిగా 
దిక్కుమాలినవారివలె చేసెనుగదా. నే నింక ఎక్కడికి పోగలను? నాకు దిక్కెవరు? అంతం లేని ఈ పరితాపాన్ని 
ఎట్టా తరించగలను? 


సీ, _ పుత్రులు దుఃఖార్తిం బొగులుట కనిశంబు(। బొక్కచునున్న యప్పుణ్యచరిత 
మాతల్లి పాండునిమహిషి నా కెదురుగా । వచ్చి కౌంగిట.ేర్చి 'వత్స! నాడు 
నీతమ్ము(గుట్టిలు నీవును నడవుల । కరిగితి, రిప్పు డయ్యనుజు లెందుC 
జనిరి? నీ వొకడవ చనుదెంచి; తిది యేమి? | యనిన నాయమతోడ నప్పు డేమి 


ఆ. యన౮గ నేర్చువా(డ? నాచార్యవిదుర శాం । తనవకృపులు నను ముదంబుతోడ( 
గుశల మడిగి రేని( గుశల మే మనువాండ? । నెందు. దల(గరాని యెడరు దగిలె.' 413 


ప్రతిపదార్థం: పుత్రులు= తన కొడుకులు; దుఃఖ+ఆర్తిన్‌= శోకదైన్యంతో; పొగులుటకున్‌= బాధపడటానికి; అనిశంబున్‌= 
ఎల్లప్పుడును; పొక్కుచున్‌+ఉన్న= ఆవేదన అనుభవిస్తున్న; ఆ+పుణ్యచరిత= మంచిశీలం కలది; మాతల్లి= మాఅమ్మ; 
పాండుని, మహిషి= పాండురాజు దేవేరి; నాకున్‌= నాకు; ఎదురుగాన్‌= వచ్చి= స్వాగతంచెప్పుతూ అరుదెంచి; కౌంగిటన్‌+చేర్చి= 
ఆలింగనం ఒనర్భి; వత్స!= నాయనా!; నాండు= ఆ రోజున; నీతమ్ము+కుజ్జలున్‌= కుజ్జలు అయిన నీ తమ్ములును; 
నీవును= నీవును; అడవులకున్‌= అరణ్యాలకు; అరిగితిరి= వెళ్ళారు; ఇప్పుడు= నే(డు; ఆ+అనుజులు= ఆ తమ్ములు 
(భీమార్జుననకులసహదేవులు); ఎందున్‌= ఎచటికి; చనిరి?= వెళ్ళారు?; నీవు= నీవు; ఒకడవు+అ= ఒక్కడవే; చనుదెంచితి(వి)= 
వచ్చావు; ఇది+ఏమి?= (ఈ విధంగా తమ్ములు లేకుండా రావటం ఏమి); అనినన్‌= అని అడుగగా; ఆయమతోడన్‌= ఆమెతో 
(కుంతీదేవితో); అప్పుడు= ఆ సమయంలో; ఏమి+అనంగన్‌= ఏమి చెప్పటానికి; నేర్చువాండన్‌= సమర్భుడను; ఆచార్య, విదుర, 
శాంతనవ, కృపులు= (ద్రోణుడు, విదురుడు, భీష్ముడు, కృపుడు; ననున్‌= నన్ను; ముదంబుతోడన్‌= సంతోషంతో; 
కుశలము+అడిగిరి+ఏని= యోగక్షేమాలనుగూర్చి (ప్రశ్నిస్తే; కుశలము+ఏమి+అనువా(డన్‌= క్షేమాన్నిగూర్చి అడిగినప్రశ్నకు 
బదులు ఏమని చెప్పగలను; ఎందున్‌= ఏవిధంగానూ; తలంగన్‌రాని= తప్పించుకొనటానికి వీలులేని; ఎడరు= ఆపద; తగిలెన్‌= 
సంభవించింది. 


తాత్సర్యం: తనకొడుకులు శోకంచేత పరితపించి దైన్యాన్ని అనుభవించటానికి ఎల్లప్పుడు తాను ఆవేదన చెందే తల్లి 
కుంతీదేవి, పాండురాజు దేవేరి, పుణ్యాత్మురాలు. ఆమె నాకు సంతోషంతో స్వాగతం చెప్పుతూ వచ్చి నన్ను 
ఆలింగనం చేసికొని నాయనా! ఆనాడు నీవూ నీ తమ్ములూ కలిసి అరణ్యాలకు వెడలితిరికదా! ఈనాడు నీవు 
ఒంటరిగా వచ్చావేమి? నీతమ్ములు ఏమైనారు? వారు ఎక్కడికి వెళ్ళారు?” అని ప్రశ్నిస్తే నేను ఏమని సమాధానం 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1299 


చెప్పగలను? ద్రోణాచార్యులు, పితామహుడు భీష్ముడు, మహానుభావుడు విదురుడు, గురువు కృపుడు నన్ను చూడగానే 
నాయోగక్షేమాలనుగూర్చి ప్రశ్నిస్తారుకదా! నేనుమాత్రం క్షేమంగా తిరిగి వచ్చాను అని ఎట్టా బదులు పలుకగలను? 
ఏవిధంగానైననూ తీరని ఆపద సంప్రాప్తించిందికదా!' 


వ. అని పెక్కుతెటింగుల వగచి యా ధర్మజుండు దప్పి కోర్వక నీళ్ళు ద్రావుటకై సరోవరంబులోనికి డిగ్గుటయు 
నెప్పటియట్ల యశరీరభూతం బిట్లనియె. 414 
ప్రతిపదార్థం: అని; పెక్కుతెణంగులన్‌= పలురీతుల, వగచి= దుఃఖించి; ఆ, ధర్మజుండు; దప్పికిన్‌= దాహానికి; ఓర్వక= 


తాళజాలక; నీళ్లు; (త్రావుటకున్‌+ఐ; సరోవరంబులోనికిన్‌= కొలనులోకి; డిగ్గుటయున్‌= దిగగా; ఎప్పటి+అట్లు+అ లోగడమాదిరిగానే; 
అశరీర, భూతంబు= దేహం లేని (ప్రాణి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలువిధాల దుఃఖించి ధర్మరాజు దాహానికి తాళజాలక ఆ కొలనులోకి దిగాడు. ఆతడిని వారిస్తూ 
ఇదివరకు మాదిరిగానే శరీరంలేనిభూతం ఇట్లా పలికింది. 
మ.  'విను మే నొక్కబకంబ; నిక్కొలను పృథ్వీనాథ! నాసొమ్ము నీ 

యనుజుల్‌ మద్వచనంబు. గైకొనక తోయాస్వాదులై యివ్విధం 

బున. బ్రాణచ్యుతి. బొంది; రీవును గడున్‌ మోహంబునన్‌ సాహసం 

బునకుం జొచ్చిన నట్ల యయ్యెడు సుమీ! మున్ముట్ట వారించితిన్‌. 415 
ప్రతిపదార్థం: పృథ్వీనాథ!= భూపతీ! ఓధర్మరాజా!; ఏను= నేను; ఒక్క= ఒక; బకంబు+అన్‌= కొంగను; ఈ+కొలను= 
ఈసరోవరం; నాసొమ్ము= నాఆస్తి; నీ+అనుజుల్‌= నీతమ్ములు; మత్‌+వచనంబున్‌= నామాట; కైకొనక= లెక్కచేయకుండా; 
తోయ+ఆస్వాదులు+ఐ= నీరు (త్రాగినవారై; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; (ప్రాణచ్యుతిన్‌+పొందిరి= అసువులను కోల్పోయారు; 
ఈవును= నీవును; కడున్‌= మిక్కుటమైన; మోహంబునన్‌= (భ్రాంతితో; సాహసంబునకున్‌+చొచ్చినన్‌= తెగువకు పూనితే; 
అట్టు+అ (అట్ల)= ఆవిధంగానే; అయ్యెడు+చుమీ= జౌతుంది సుమా జాగ్రత్త మున్‌+ముట్ట= మునుముందుగనే; వారించితిన్‌= 
అడ్డుచెప్పి హెచ్చరించాను. 


తాత్సర్యం: 'ఓ ధర్మనందనా! నేను ఒకకొంగను. ఈ సరోవరం నా ఆస్తి. నీ తమ్ములు నేను చేసిన హెచ్చరిక 
పాటించకుండా ఇందులోని నీళ్ళు (త్రాగి ఈ విధంగా ప్రాణాలను కోల్పోయారు. నీవుకూడ మిక్కుటమైన 
భ్రాంతిచొప్పున తెగువకు పూని ఇందలినీళ్ళను త్రాగితే నీతము శ్రలకు పట్టిన దుర్గతియే నీకుకూడ దాపురించగలదు. 
జా(గ్రత్త, మునుముందుగా నేను నీకు ఈ హెచ్చరిక చేస్తున్నాను. 


క ఏ నడిగిన యర్ధములకు | భూనుత! యుత్తరము లిచ్చి పొలుపొంద( బయః 
పానంబు సేయు” మనవుడు । నా నిర్మలచరితు( డంబరాభిముఖుందై. 416 


ప్రతిపదార్థం: ఏను= నేను; అడిగిన= కోరిన; అర్థములకున్‌= విషయములకు (ప్రశ్నలకు); భూనుత! భూమియందలిజనులచేత 
కీర్తించబడినవాడా, ఓధర్మనందనా!; ఉత్తరములు+ఇచ్చి= సమాధానాల నొసగి; పొలుపు+ఒందన్‌= శోభిల్లేటట్టుగా, పయః 
పానంబు (పయస్‌+పానమ్ము)చేయుము= నీళ్ళు త్రాగుము; అనవుడున్‌= అని (అశరీరభూతం) చెప్పుటచేత; ఆ నిర్మల, 
చరితుండు= ఆ స్వచ్చమైన శీలం కలవాడు, ఆ ధర్మనందనుడు; అంబర+అభిముఖుండు+ఐ= ఆకసంవైపు మొగం 
సారించినవాడై. 


వ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'భూజనులచేత (ప్రశంసించబడినవాడా, ఓధర్మరాజా! నేను కోరిన ప్రశ్నలకు సరిఅయిన సమాధానాలు 
చెప్పి, పిదప ఒప్పిదంగా ఈ సరోవరంలోని నీరు (త్రాగుము'- అని అశరీరభూతం అన్నది. అంతట నిర్మలమైనశీలం 
గలవాడైన ఆ ధర్మరాజు ఆకాశంవైపు తనమొగాన్ని త్రిప్పి. 


నిశేషం: “నిన్ను భూజనులు ప్రశంసిస్తున్నారు. ఆ నీ కీర్తి ఎంతవరకు సమంజసమైనదో నేను నిన్ను పరీక్షింప దలచాను.”- 
అని అశరీరభూతం చెప్పింది. అంతట ఆ నిర్మలశీలుడు ఇట్లా బదులు పలికాడు. కీర్తికి తోడు జ్ఞానం, జ్ఞానానికితోడూ 
సౌశీల్యం ఉండాలి. కీర్తిజ్ఞానసౌశీల్యాలకు ముయ్యెలగుట్ట ధర్మరాజు. 


వ. “అయ్యా! నీవు బకరూపధరుండ వైన రుద్రుండవో, పావకుండవో, పవనుండవో! యట్లు గానినాండు 
కులపర్వతప్రతిము లయిన నాతమ్ములం బడంద్రోచునట్టిబలంబు పులుంగుల కెందునుం గలుగదు. 
దేవాసురగంధర్వయక్షాదులకు దుర్ణయులైన యవ్వీరుల నిట్లు సేసి నీవు గాని వాండవ పోలెం 
దొలంగియున్నవా(డవు; నాకు నద్దుతభయకౌతుకంబు లొక్కటం బొడమెడు; నీ వెవ్వండవు? 
నీతలంపెయ్యది? చెప్పి నాహృదయవేదన నపనయింపవే యనిన నదృశ్యభూతంబు. 417 


ప్రతిపదార్థం: అయ్యా!= ఆర్యా; నీవు= ఈవు; బకరూపధరుండవు= కొంగరూపంలో ఉన్న; రుద్రుండవు+ఓ= శివుడవో; 
పావకుండవు+ఓ= అగ్నిదేవుడవో; పవనుండవు+ఓ= వాయుదేవుడవో; అట్టు+కాని, నాండు= ఆవిధంగా కాకపోతే; కుల, పర్వత, 
ప్రతిములు= కులపర్వతాలతో సమానులు; అయిన= అయినట్టి; నా తమ్ములన్‌; పడన్‌+(త్రోచునట్టి= కూల్చునట్టి; బలంబు= 
శక్తి పులుంగులకున్‌= పక్షులకు; ఎందునున్‌= ఎచ్చటను; కలుగదు= ఉండదు; దేవ+అసుర, గంధర్వ, యక్ష+ఆదులకున్‌= 
దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు; యక్షులు మున్నగువారికి; దుర్ణయులు+ఐన= గెలువ అలవికానివారు అయిన; 
ఆ+వీరులను= భీమార్జున నకులసహదేవులను; ఇట్టు+చేసి= ఈవిధంగా ఒనర్చి; నీవు= ఈవు; కానివాండవు+అ+పోలెన్‌= 
తనకు సంబంధం లేనివాడుగనే; తొలంగి+ఉన్నవాండవు= (ప్రక్కకు తప్పుకొని ఉన్నావు; నాకున్‌= నాకు; అద్భుత, భయ, 
కౌతుకంబులు= ఆశ్చర్యం భీతి వేడుక; ఒక్కటన్‌= ఒక్కసారిగా; పొడమెడున్‌= ఏర్పడినవి; నీవు; ఎవ్వండవు?= ఎవరవు?; 
నీతలంపు+ఎయ్యది?= నీఊహ ఎటువంటిది, నీవు ఏమి చేయ సంకల్పించావు?; చెప్పి= వచించి; నాహృదయవేదనన్‌= నా 
ఎదలోని సంతాపాన్ని; అపనయింపవే= దయచేసి పోగొట్టవా; అనినన్‌= అని (ధర్మరాజు) పలుకగా; అదృశ్యభూతంబు= 
కనిపించని (ప్రాణి; (ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా బదులు పలికింది.) 


తాత్సర్యం: 'అయ్యా! నీవు కొంగవు కాజాలవు. కొంగరూపం ధరించిన శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో. 
అట్లాకాకపోతే వీరులలో వీరాధివీరులు కులపర్వత సమానులు అయిన నాతమ్ములను (భీమార్జుననకులసహదేవులను) 
నేలగూల్చగల బలం పక్షులకు ఎన్నడూ కలుగనేరదు. దేవతలకు, రాక్షసులకు గంధర్వులకు యక్షులకు నాతమ్ములు 
గెలువ నలవిగానివారు. అట్టివీరులను ఈ విధంగా నేలపై పడవేయగలిగినవాడవు నీ వెవరవు? నాకు భయం, 
ఆశ్చర్యం, వేడుక నా ఎదలో ముప్పిరికొన్నవి. నీ వెవరవు? నీవు ఏమి చేయ సంకల్పించావు? దయచేసి నాకు 
చెప్పుము'- అనిన అదృశ్యభూతం ఈవిధంగా బదులు పలికింది. 


విశేషం: (1) అలం: ఉపమ. (2) ధైర్యస్టైర్యాలకు వీరులను పర్వతాలతో పోల్చటం పరిపాటి. పర్వతాలలో కులపర్వతాలు 
గొప్పవి. ఆదిశేషుడు మున్నగువారు భూభారాన్ని వహించేవారు. కులపర్వతాలు భూమిని వహిస్తునట్టు పౌరాణికకథనం. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1301 


ఆ. కౌరవేంద్ర! బకమం గాను నే; విను మొక్క। యక్షవరుండ; నిచట నస్మదీయ 
నికృతిం జేసి పడిరి నీతమ్ము లందటు' । ననుచు నాక్షణంబ యతని యెదుర. 418 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= కౌరవులకు అధిపతివైనవాడా!; వినుము= ఆలకించుము; నేన్‌= నేను; బకమన్‌+కాను= 
కొంగను కాను; ఒక్క= ఒక; యక్షవరుండన్‌= యక్షులలో శ్రేష్టుడను; ఇచటన్‌= ఈ స్థలంలో; అస్మదీయనికృతిన్‌+చేసి= నా 
వంచనచేత; నీతమ్ములు+అందయిన్‌= నీ అనుజులు అందరును (భీమార్జుననకులసహదేవులు); పడిరి= కూలారు; అనుచున్‌= 
అని పలుకుతూ; ఆ క్షణంబు+అ= ఆ క్షణంలోనే; అతని+ఎదురన్‌= అతని ఎదుట, ఆ ధర్మరాజుముందు. 


తాత్పర్యం: 'కౌరవనాయకుడ వైన ఓ ధర్మరాజా! నేను కొంగను కాను. ఒక యక్షనాయకుడను. నీ తమ్ములు నన్ను 
అవమానించి ఈ స్థలంలో కుప్పకూలారు" అని వచించి ఆ క్షణంలోనే ధర్మరాజుముందు (ఆ యక్షుడు 
ప్రత్యక్షమయ్యాడు). 
మ. _నిలిచెం దాళసముచ్చితాంగు(డు మహానిర్జోషసంతర్జితా 

ఖిలభూతప్రకరుండు దీర్లవిపులగ్రీవుండు దంష్తాసము 

జ్వలవక్తుండు విరూపలోచనుండు తీవ్రస్పారతేజోఘనుం 

డలఘుం డా సరసీతటాంతమున నయ్యక్షుండు ఘోరాక్యతిన్‌. 419 
ప్రతిపదార్థం: ఆ+యక్షుండు= ఆ యక్షుడు; తాళసముట్రితాంగుండు= తాళ+సమ్‌+ఉట్రిత+అంగుండు= తాడిచెట్టువలె 
నిట్టనిటారుగా నిలిచిన శరీరం కలవాడు; మహా, నిర్హాోష+సంతర్జిత+అఖిల, భూత, (ప్రకరుండు= గొప్పమోతచేత మిక్కిలి 
అదల్పబడిన (ప్రాణిసమూహం కలవాడు; దీర, విపుల, (గ్రీవుండు= పొడుగైన పెద్దకంఠం కలవాడు; దంష్రా, సమ్‌+ఉత్‌+జ్వల, 
వక్రుండు= కోరపండ్లచేత ప్రకాశించే నోరుకలవాడు; విరూపలోచనుడు= భీతిగొలిపే కన్నులు గలవాడు; తీవ్ర, స్ఫార+తేజస్‌+ 
ఘనుండు= దేదీప్యమానంగా (ప్రకాశించే వర్చస్సు కలగొప్పవాడు; అలఘుండు= గొప్పవాడు (అతికాయుడు); ఆసరసీతట+ 
అంతమునన్‌= ఆ కొలనుగట్టుచివర; ఘోర+ఆకృతిన్‌= భయంకరరూపంతో; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: ఆ యక్షుడు భయంకరస్వరూపంతో ఆ సరోవరతటంచివర నిలబడ్డాడు. అతడు తాడిచెట్టువలె 
నిట్టనిటారుగా ఉన్న ఎత్తెనశరీరం కలవాడు. ఆతడు అక్కడికి చేరి నిలిచినప్పుడు ఏర్పడిన ధ్వనికి భూతాలు 
అన్నియు అదిరిపోయాయి. అతడికంఠం పొడుగైనది, విశాలమైనది. ఆతనినోటిలోని కోరలు (ప్రకాశిస్తూ కన్పిస్తున్నాయి. 
దేదీప్యమానమైన వర్చస్సుతో అతడిశరీరం మిరుమిట్టు గొల్పుతున్నది. 


వ. ఇట్లు నిలిచి కౌంతేయాగ్రజున కి ట్లనియె. 420 


తాత్పర్యం: ఈ విధంగా నిలువబడి ఆ యక్షుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


క  'నాయనుమతి లేకుండంగ । నీయుదకము ద్రావిరేని యెవ్వా రైనన్‌ 
ధీయుత! చత్తురు; నీ వటు | సేయవు సమ్యగ్విచారశీలు(డ వగుటన్‌. 421 


ప్రతిపదార్థం: ధీయుత!= బుద్దిమంతుడా!, ఓధర్మరాజా!; నా+అనుమతి= నా అనుజ్ఞ; లేకుండంగన్‌= లేకుండగా; ఈ+ఉదకము= 
ఈ నీరు (త్రావిరి+ఏని= (త్రాగారా; ఏ+వారు+ఐనన్‌= ఎవరు అయినా; చత్తురు= మరణిస్తారు; సమ్యక్‌+విచార, శీలు 
డవు+అగుటన్‌= సరిఅయిన యోచనచేసే స్వభావం కలవాడవు కావటంచేత; నీవు; అటు+చేయవు= ఆ విధంగా చేయవు. 


1505 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'బుద్దిమంతుడవైన ఓ ధర్మరాజా! నా అనుమతి లేకుండా ఈ సరోవరంలోని నీళ్ళు (త్రాగినవారు 
ఎంతటిగొప్పవారయినా మరణించగలరు. నీవు సరిఅయిన యోచన చేసేవాడవు కాబట్టి ఆ రీతిగా చేయలేదు. 


వ. కావున మదీయంబులగుప్రశ్నంబుల కుత్తరంబుసెప్పు మనిన నతండు 'మహాత్మా! నీ చిత్తంబునకు 
వచ్చునట్లుగా. జెప్పనాబోంటివానికి శక్యం బగునే? యైనను నా నేర్దువిధంబునంజెప్పెద నడుగు” మనిన 
నయ్యక్షుం డి ట్లనియె. 422 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి, ఈ కారణంచేత; మదీయంబులు+అగు= నావైన; ప్రశ్నంబులకున్‌= ప్రశ్చలకు; ఉత్తరంబు= 
సమాధానం; చెప్తుము= వచింపుము; అనినన్‌= అని (యక్షుడు) చెప్పగా; అతండు= అతడు (ధర్మనందనుడు); మహా+ఆత్మా!= 
గొప్పఆత్మకలవాడా, ఓయక్షా!; నీచిత్తంబునకున్‌= నీమనస్సుకు; వచ్చునట్టుగాన్‌= తేటతెల్లమయి హత్తుకొనేటట్లుగా; చెప్పన్‌= 

ap} ae) | ys | 
(సమాధానము) వచించటం; నాబో(టివానికిన్‌= నావంటివానికి; శక్యంబు= సాధ్యం; అగును+ఏ= అగునా, (సాధ్యం 
కాకపోవచ్చును); ఐనను= అయినప్పటికిని; నా నేర్చువిధంబునన్‌= నాకు తెలిసినమేరకు; చెప్పెదన్‌= వచించగలను; అడుగుము= 
ప్రశ్నించుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+యక్షుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'కావున నేను వేసేప్రశ్చలకు నీవు సముచితసమాధానాలు చెప్పాలి” అని యక్షుడు అన్నాడు. అప్పుడు 
ధర్మనందనుడు “మహాత్మా! యక్షుడా! నీవు అడిగేప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలనా? నే నెంతటివాడను? 
నాజ్ఞానం ఎంతటిది? అయినను, నాకు తెలిసినమేరకు సమాధానాలు చెప్పగలను. దయచేసి అడుగుముి అని 
విన్నవించాడు. అంత యక్షుడు ఇట్లా ప్రశ్నించాడు. 


విశేషం: మహాభారతంలో తరతరాల మేధావులను ఉర్రూతలూగించిన ఘట్టాలలో ఎన్నదగింది యక్షప్రశ్నల ఘట్టం. ఈ 
ప్రశ్ళపరంపర అడిగినది యక్షరూపాన ఉన్న యమధర్మరాజు. సమాధానాలు చెప్పినవాడు - ధర్మనందనుడు. ఈ ప్రశ్నలకు 
సమాధానం చెప్పేఅధికారం ధర్మరాజుకు ఏవిధంగా వచ్చింది? ధర్మరాజు పండ్రెండేండ్డు అరణ్యవిశ్వవిద్యాలయంలో జిజ్ఞాసువుగా 
విద్యాభ్యాసం చేసినవాడు. యక్షప్రశ్ళలఘట్టం అతడికి స్నాతకపరీక్ష. పరీక్షాధికారి సాక్షాత్తు యమధర్మరాజే. పం[డ్రెండేండ్లనుండి 
ధర్మరాజు మహర్షులకు వేసిన ప్రశ్ళపరంపరలకు అంతు లేదు కదా! సమాధానం చెప్పే వంతు ఇప్పుడు ధర్మరాజుకు వచ్చింది. 
ఇది అతడికి అసిధారావ్రతం. అతడితమ్ముల ప్రాణాలు ఆతడి సమాధానాలలో ఇమిడి ఉన్నాయి. అంతేకాక యక్షప్రశ్చపరంపరలో 
రెండు స్వారస్యాలు ఉన్నాయి. అవి అన్నీ చిక్కుముడుల ప్రశ్నలు. అడిగిన యక్షుడికి సముచిత సమాధానాలు తెలియును. 
ఇవి జిజ్ఞాసువు అడిగిన ప్రశ్నలు కావు. పరీక్షాధికారి ప్రాగల్బ్యంతో వేసిన ఆదర్శప్రశ్నలు. ఆదర్శప్రశ్నలకు ఆదర్భసమాధానాలు 
ఇందులో ఉన్నాయి. విశ్వసాహితీజగత్తులో- 'యక్షప్రశ్నలు' నిరుపమానాలు. 


ధర్మరాజు యక్షప్రశ్నముల కుత్తరంబు లిచ్చుట (సం. 3-297-26) 


క. 'దినకరు నెయ్యది నడపును? । దినకరు నెవ్వారు గొలిచి తిరుగుదు? రద్దే 
వుని యస్తమించు టేమిట? | ననఘ! తదాధారభూత మది యెద్దియొకో'? 423 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవయిన ఓ ధర్మరాజా!; దినకరున్‌= సూర్యుడిని; ఏ+అది= ఏది; నడపును= నడుపుతుంది?; 
దినకరున్‌= సూర్యుడిని; ఏ+వారు= ఎవ్వరు; కొలిచి= సేవించి; తిరుగుదురు?= సంచరిస్తారు?; ఆ+దేవుని= ఆ దేవుని 
యొక్క; అస్తమించుట= (క్రుంకుట; ఏమిటన్‌= దేనిచేత?; తత్‌+ఆధారభూతము= ఆ సూర్యుడికి (ప్రాపు; అది+ఎద్ది+ఒకో?= 
అది ఏది బౌతుంది? 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1303 


తాత్సర్యం: సూర్యుడిని నడిపేది ఏది? సూర్యుడిని సేవించి తిరిగేవారు ఎవరు? సూర్యుడు దేనివలన అస్తమిస్తాడు? 
సూర్యుడికి ఆధారమయినది ఏది? 
తే. అనిన ధర్మజు డిట్లను; 'నబ్బహితుని | నడపు బ్రహ్మంబు; సురకోటి నడచు కొలిచి; 

ధర్మువున నస్తమితు( డగు దపను(; డమ్మ । హాత్మునకు సత్య మాధార మంధ్రు బుధులు.” 424 
ప్రతిపదార్థం: అనినన్‌= అని యక్షుడు (ప్రశ్నించగా; ధర్మజుడు; ఇట్టు+అనున్‌; అబ్బహితునిన్‌= సూర్యుడిని; (బ్రహ్మంబు= 
(బ్రహ్మము; నడపున్‌= నడపుతాడు; కొలిచి= సేవించి; సురకోటి= వేల్పులసమూహము; నడచున్‌= నడుస్తుంది; తపనుండు= 


సూర్యుడు; ధర్మువునన్‌= ధర్మంచేతను; అస్తమితుండు+అగున్‌= అస్తమిస్తాడు; ఆ+మహా+ఆత్మునకున్‌= సూర్యుడికి; సత్యము= 
సత్యం (నిజం); ఆధారము= ప్రాపు; (అని) బుధులు= పెద్దలు; అం(డ్రు= చెప్పుతారు. 


తాత్సర్యం: యక్షునకు ధర్మరాజు ఇట్టా సమాధానం చెప్పాడు: “సూర్యుడిని (బ్రహ్మం నడుపుతుంది. సూర్యుడిని 
సేవించి తిరిగేవారు వేల్పులు. సూర్యుడు ధర్మంచేత అస్తమిస్తాడు. ఆ మహాత్ముడికి ఆధారం సత్యం అని పెద్ద 
లంటారు.” 


విశేషం: ఇచట “బ్రహ్మం” 'ధర్మువు* 'సత్యము' అనే పదాలకు ఉపనిషత్‌ప్రోక్తమైన అర్థాలనే (గ్రహించాలి. 
వ. అనినవిని యక్షుం డి ట్లనియె. 425 


తాత్సర్యం: అనగా విని యక్షుడు మరల ఈ విధంగా అన్నాడు. 


కు “ఏమిట శ్రోత్రియు( డన జను? । నేమిటం గడుమహిమ వడయు నిమ్ముగ€ బురుషుం? 

దేమిటి సహాయయుతు( డగు? । నేమిట నగు బుద్దిమంతు.? డేర్పడం జెపుమా!' 426 
ప్రతిపదార్థం: ఏమిటన్‌= దేనిచేత; శ్రోత్రియుండు= సంప్రదాయజ్ఞుడయిన వేదవిదుడు; అనన్‌+చనున్‌= అనదగును; ఏమిటన్‌= 
దేనిచేత; కడుమహిమ= మిక్కుటమైనగొప్పతనాన్ని; పురుషుండు= మనుజుడు; ఇమ్ముగన్‌= ఒప్పిదంగా; పడయున్‌?= 
పొందుతాడు?; ఏమిటన్‌= దేనిచేత; సహాయయుతుండు+అగున్‌?= సాయం కలవాడు జౌతాడు?; ఏమిటన్‌= దేనిచేత; 
బుద్దిమంతు(డు= బుద్ధికలిగినవాండు; అగున్‌= జౌతాడు?; ఏర్పడన్‌= తేటతెల్లంగా; చెపుము+ఆ= తప్పక చెప్పుము. 


తాత్పర్యం: 'దేనివలన (శ్రోత్రియుడు జౌతాడు? దేనివలన పురుషుడు గొప్పమహిమను ఒప్పిదంగా పడయగలుగుతాడు? 
దేనివలన సాయం పొందినవాడు జొతాడు? దేనివలన బుద్దిమంతుడు జొతాడు? తేటతెల్లంగా సమాధానాలు 
చెప్పుము.” 


వ. అనిన నతం డి ట్లనియె. 427 
తాత్సర్యం: అని అడుగగా ధర్మరాజు ఇట్టా సమాధానం చెప్పాడు. 


క. 'శ్రుతమువలన శ్రోత్రియు( డగు; | నతులతపోయుక్తి. గడుమహత్త్వము వడయున్‌; 
ధృతిచే సహాయయుతు( డగు; | నతిశయముగ బుద్దిమంతు( డగు బుధసేవన్‌. 428 


iol శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (శ్రతమువలనన్‌= వేదం అభ్యసించటంవలన; (శ్రోత్రియుండు= సనాతనసంప్రదాయజ్ఞుడు; అగున్‌= జౌతాడు; 
అతుల, తపస్‌+యుక్తిన్‌= మిక్కుటమైన తపస్సుచేయటంవలన; కడు= గొప్ప; మహత్త్యము= ప్రభావం; పడయున్‌= సంపాదిస్తాడు; 
ధృతిచేన్‌= ధైర్యంచేత; సహాయయుతు(డు= సాయంపొందినవాడు; అగున్‌= జొతాడు; బుధసేవన్‌= జ్ఞానులపరిచర్యవలన; 
అతిశయముగన్‌= మిక్కుటంగా; బుద్దిమంతు(డు+అగున్‌= బుద్దికలిగినవాడు జౌతాడు. 


తాత్సర్యం: 'వేదాభ్యాసంవలన శోత్రియుడు కాగలుగుతాడు. నిరుపమానమైన తపస్సువలన గొప్పప్రభావం సిద్దిస్తుంది. 
ధైర్యంవలన సాయం పొందుతాడు. పెద్దలపరిచర్యవలన బుద్దిమంతుడు జొతాడు.' 


వ. అని చెప్పిన నప్పార్థివోత్తమునకు నప్పురుషుండు వెండియు ని ట్లనియె. 429 


తాత్సర్యం: అని బదులు చెప్పిన ధర్మరాజుకు యక్షుడు మరల ఈ విధంగా అన్నాడు. 


తే. “ఏమి కతమున భూదేవు( డెస(గు దేవ । భావమున? నాతనికి సాధుభావ మెవ్వి 
ధమున నగు? నసాధుత్వ మెద్దాన( జెందు? మానుషుం డగు నాత. డేదానణ జిపుమ. 430 


ప్రతిపదార్థం: ఏమి కతమునన్‌= ఏకారణంచేత; భూదేవుండు= బ్రాహ్మణుడు; దేవభావమునన్‌= దివ్యభావంతో; ఎసంగున్‌= 
అతిశయిస్తాడు?; ఆతనికిన్‌= (బ్రాహ్మణుడికి; సాధుభావము= నిర్మలస్థితి; ఏ+విధమునన్‌+అగున్‌?= ఏవిధంగా సంభవిస్తుంది?; 
అసాధుత్వము= మాలిన్యం; ఏ+దానన్‌= దేనివలన; చెందున్‌= కలుగుతుంది? ఆత(డు= బ్రాహ్మణుడు; ఏదానన్‌= దేనివలన; 
మానుషుండు= మానవుడు, మర్త్యుడు; అగున్‌?= బౌతాడు?; చెపుము+అ= దయచేసి వచింపుము. 


తాత్సర్యం: 'దేనివలన (బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని సాధిస్తాడు? బ్రాహ్మణుడికి నిర్మలత్వం ఎట్లేర్బడుతుంది? 
మాలిన్యం ఎట్లా దాపురిస్తుంది? దేనివలన బ్రాహ్మణుడు మర్తుడు జొతాడు?' 


చ. అనవుడు ధర్మజుం డనియె “నధ్యయనంబున దేవభావముం 
గను నవనీసుపర్వు(; డధికవ్రతశీలత సాధుభావ మా 
తనికి; విశిష్టవృత్తి దిగంద్రావి యసాధు వనంగ నుండు; శౌ 
చనియతి లేక మృత్యుభయసంగతి నాతండు మానుషుం డగున్‌.” 431 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (యక్షుడు) ప్రశ్నించగా; ధర్మజుండు= ధర్మనందనుడు; అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
అవనీసుపర్వు(డు= (బ్రాహ్మణుడు; అధ్యయనంబునన్‌= చదువువలన, వేదపఠనంవలన; దేవభావమున్‌+కనున్‌= దివ్యత్వం 
అందుకొంటాడు; అధికవ్రతశీలతన్‌= మిక్కుటమైన నిష్టవలన; సాధుభావము= నిర్మలత్వం; ఆతనికిన్‌= (బ్రాహ్మణుడికి 
(ప్రాప్తిస్తుంది); విశిష్టవృత్తిన్‌= సద్వర్తనాన్ని; దిగన్‌+త్రావి= పోవిడిచి; అసాధువు+అనంగన్‌+ఉండున్‌= కలుషితుడు అనేటట్టుగా 
ఉంటాడు; ఆతండు= విప్రుడు; శౌచనియతి లేక= శుచిత్వనియమాలను పాటించక; మృత్యుభయసంగతిన్‌= మరణభీతితో 
కూడి మానుషుండు+అగున్‌= మర్తుడు బౌతాడు. 


తాత్సర్యం: యక్షుడిప్రశ్ళలకు ధర్మరాజు ఇట్టా సమాధానాలు చెప్పాడు. “విప్రుడు వేదపఠనంవలన దివ్యత్వం 
ఆర్టిస్తాడు. మిక్కుటమైన నిష్టవలన సాధుభావం ఆర్టిస్తాడు. ఎన్నదగిన సౌశీల్యాన్ని విడనాడి అసాధువు జొతాడు. 
శుచిత్వాన్ని వీడి మృత్యుభయం చెంది మర్వుడు జాతాడు”. 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1305 
విశేషం: (1) (బ్రాహ్మణుడికి సాధుభావ మెవ్విధంగా జౌతుంది? దేనివలన కలుగుతుంది? అనే ప్రశ్నలకు ఈ పద్యంలో 
సమాధానం చెప్పబడింది. ఎవడు బ్రాహ్మణుడు? అనే చర్చ ప్రాచీనసాహిత్యంలో పలుతావుల కన్పిస్తుంది. మహాభారతంలోనూ 
ఈ చర్చ పలుతావుల (ప్రాముఖ్యం వహించించి. ధమ్మపదంలో ఎవడు (బ్రాహ్మణుడు? అనే ప్రశ్నకు విపుల సమాధానం ఉన్నది. 
అందలి సారాంశం - కులంచేత కాని గోత్రంచేతకాని బ్రాహ్మణుడు కాజాల డనిన్నీ సౌశీల్యంవలన మాత్రమే (బ్రాహ్మణత్వం 
సిద్దిస్తుందనీ అందులో చెప్పబడింది. మహాభారతంలోని యక్షప్రశ్చలఘట్టంలోకూడా (బ్రాహ్మణుడికి సాధుభావం సిద్దించటం 
అనగా (బ్రాహ్మణుడికి (బ్రాహ్మణత్వం సిద్దించటం అధికవ్రతశీలతవలన శీలానుష్ట్రానంవలననే అని చెప్పబడింది. అట్టే, 
(బ్రాహ్మణుడు - 'విశిష్టవృత్తి” దిగద్రావిన అసాధువు అయి (బ్రాహ్మణత్వాన్ని కోలుపోతాడని ధర్మరాజు (ప్రవచనం. 
(2) శుచిత్వం= శౌచనియతి అనగా కేవలం శారీరకమైన శుచిత్వం మాత్రమే కాదు. అందులో మానసికపారిశుద్ద్యం ఇమిడి 
ఉన్నది. శుచిత్వం అనగా మనోవాక్కాయకర్మలలో పారిశుద్ధ్యం గలిగి ఉండటం. 


క. నావుడు నత. డాతనితో । 'జీవన్ఫృతు. డెట్టివాండు? సెప్పు, మనుటయున్‌ 
'దేవాతిథిపితృభృత్యజ | నావళులకు నిడక కుడుచునతం డని చెప్పెన్‌. 432 


ప్రతిపదార్థం: నావుడున్‌= అని (ధర్మరాజు) చెప్పగా; అతడు= యక్షుడు ఆతనితోన్‌= ధర్మరాజుతో; జీవత్‌+మృతు(డు= 
జబీవిస్తూకూడా మరణించినవాడితో సమానుడు; ఎట్టివాండు?= ఎటువంటివాడు?; చెప్ప్తుము= వచించుము; అనుటయున్‌= అని 
అడుగగా; దేవ+అతిథి, పితృ, భృత్యజన+ ఆవళులకున్‌= దేవతలకు, అతిథులకు, పితరులకు, సేవకులు మున్నగువారికి 
అందరికి; ఇడక= పెట్టక; కుడుచు+అతండు= భోజనం చేసేవాడు; అని చెప్పెన్‌= అని సమాధానం చెప్పాడు. 


తాత్పర్యం: 'బీవన్మృతుడు ఎవడు?” అని యక్షుడు ప్రశ్నించాడు. దేవతలకు పితృదేవతలకు అతిథులకు సేవకులు 
మున్నగువారికి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు [బ్రదికిఉండగనే మరణించినవాడితో సమానుడు అని 
ధర్మరాజు సమాధానం ఇచ్చాడు. 


చ. విని మగుడంగ వాండు పృథివీపతింజూచి 'ధరిత్రికంటె వ్రేం 
గనం జనుదాని, నాకసముకంటి€ గడుం బొడవైనదాని, గా 
డ్పునకును నెక్కుడై జవము పొంపిరివోయెడు దానిల బూరికం 
టెను దబిచైన దానిని, ఘటింప6గ6 జెప్పుము నాకు” నావుడున్‌. 433 


ప్రతిపదార్థం: విని= ఆలకించి; మగుడంగన్‌= మరల; వాండు= యక్షుండు; పృథివీపతిన్‌+చూచి= భూపతిని కాంచి, ధర్మరాజును 
చూచి; ధరిత్రికంటెన్‌= భూమికంటె; (వ్రేగు+అనన్‌+చనుదానిన్‌= బరువైనది అని చెప్పదగిన దానిని; ఆకసముకంటెన్‌= 
ఆకాశంకంటెను; కడున్‌= మిక్కిలి; పొడవు+ఐనదానిన్‌= నిడివి కలదానిని; గాడ్పునకును= గాలికిని; ఎక్కుడు+ఐ= అధికం 
అయి; జవము= వేగం; పొంపిరి, పోయెడుదానిన్‌= అతిశయించే దానిని; పూరికంటెను= గడ్డికంటె; తజచు+ఐనదానిని= విరివి 
అయిన దానిని; ఘటింపంగన్‌= సరిగా కుదిరేటట్టు; నాకున్‌= నాకు; చెప్తుము= వచించుము; నావుడున్‌= అని (యక్షుడు) 
చెప్పగా. 


తాత్సర్యం: యక్షుడు మరల ధర్మరాజును (ప్రశ్నించాడు. 'భూమికంటె బరువు అయినది ఏది? ఆకసంకంటెకూడ 
నిడివి కలది ఏది? గాలికంటె వేగంగా పోగలిగింది ఏది? గడ్డికంటె విరివిగా పెరిగేది ఏది? చెప్పుము”. 


1306 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అమ్మనుజోత్తముం డయ్యక్షోత్తమున కి ట్లనియె. 434 
తాత్సర్యం: మానవులలో మేటివాడైన ఆ ధర్మరాజు ఉత్తముడైన ఆ యక్షుడితో ఇట్టా పలికాడు. 


ఆ. తల్లి వ్రేగు సువ్వె ధరణికంటెను; నాక । సంబుకంటెం బొడవు జనకు6. డరయ; 

గాడ్పుకంటె మనసు కడుశీఘ్రగతి; తృణో । త్మరముకంటె( జింత గరము తటిచు'. 435 
ప్రతిపదార్థం: తల్లి= జనని; ధరణికంటెను= భూమికంటె; |వ్రేగు+చువ్వె= బరువు సుమా; జనకు(డు= తండ్రి; ఆకసంబుకంటెన్‌= 
ఆకాశం కంటెను; అరయన్‌= పరిశీలించిచూడగా; పొడవు= నిడివి; గాడ్పుకంటెన్‌= గాలికంటె; మనసు= చిత్తం; కడున్‌= 


మిక్కిలి; శీఘ్రగతి= వేగగమనం కలది; చింత= వగపు; తృణ+ఉత్కరముకంటెన్‌= గడ్డిసముదాయంకంటె; తజిచు= విరివి 


అయింది. 


తాత్సర్యం: “భూమికంటె బరువైనది కన్నతల్లి. ఆకసంకంటె పొడవు తండ్రి. గాలికంటె వేగగమనంకలది మనస్సు. 
తృణసమూహంకంటిె విరివి ఐనది చింతి. 


వ. అనిన నంబరచరుండు మలియు నిట్లనియె. 436 


తాత్పర్యం: అనగా విని ఖేచరుడైన యక్షుడు మళ్ళీ ఇట్టా అడిగాడు. 


తే. “మొనసి నిద్రించియును గన్ను మూయ దెద్ది? । పుట్టియును జేతనత్వంబు( బొరయ దెద్ది? 
యరయ రూపు గల్గియు హృదయంబు లేని । దెద్ది? వేగంబుకతమున నెద్ది వొదలు?” 437 


ప్రతిపదార్థం: మొనసి= పూని; నిద్రించియును= నిదురించికూడా; ఎద్ది= ఏది; కన్ను= నేత్రం; మూయదు= ముకుళించదు; 
పుట్టియును= జన్మించికూడా; చేతనత్వంబున్‌= చైతన్యాన్ని; పొఠయదు= వహించదు; ఎద్ది= ఏది; అరయన్‌= పరిశీలించగా; 
రూపు+కల్గియున్‌= ఆకృతి ఉండికూడ; హృదయంబు= డెందం; లేనిది= లేనట్టిది; ఎద్ది= ఏది?; వేగంబుకతమునన్‌= 
రయంచేత; ఎద్ది= ఏది; పొదలున్‌= అతిశయిస్తుంది. 


తాత్సర్యం: 'నిదురించికూడా కన్నుమూయనిది ఏది? జన్మించికూడా చైతన్యం లేనిది ఏది? రూపంఉండికూడా 
డెందం లేనిది ఏది? వేగంచేత అతిశయించేది ఏది?” 


తే. అనినం 'గన్ను మూయదు సుప్రమయ్యు మీను; । పుట్టియును గ్రుడ్డు చేతనం బొరయకుండు; 
హృదయరహితంబు రారూప; మేటు రయము । కతన వర్దిల్లు నని చెప్పె. గౌరవుండు. 438 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (యక్షుడు) అడుగగా; మీను= చేప; సుప్తము+అయ్యున్‌= నిదురచెందికూడా; కన్ను= నే(త్రాన్ని; 
మూయదు; పుట్టియును= జన్మించికూడా; (గ్రుడ్డు= అండం; చేతనన్‌+పొరయక+ఉండున్‌= చైతన్యం కలుగకుండా ఉంటుంది; 
రారూపము= రాతిరూపం; హృదయరహితంబు= గుండె లేనిది; ఏజు= నది; రయముకతనన్‌= వేగంచేత; వర్దిల్లున్‌= 
అతిశయిస్తుంది; అని= అంచు; కౌరవుండు= ధర్మరాజు; చెప్పెన్‌= వచించాడు. 


తాత్సర్యం: 'యక్షుడికి ధర్మరాజు ఇట్లా చెప్పాడు: “చేప నిదురించికూడా నేత్రాలు మూయదు. గ్రుడ్డు జన్మించికూడా 
ప్రాణం లేనిదే. రాయి రూపం కలిగికూడా గుండె లేనిది. ఏలు వేగంవలన వర్తిల్చుతుంది అని ధర్మరాజు చెప్పాడు”. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1307 


వ. చెప్పిన, నయ్యక్షుం డతనితో( “దెరువు నడచువానికి, రోగార్తునకు, గృహస్టునకు, మృతి. బొందినవానికి 
నెవ్వరు సుట్టంబు” లనిన నప్పుడమిటేం 'డన్నలువురకుం గ్రమంబున సార్థంబును, వైద్యుండును, సద్ధా్భాయుం 
గృతంబైనధర్మంబును బరమమిత్త్తు' లని నిర్దేశించుటయు; నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె.439 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= ధర్మరాజు (చెప్పగా); ఆ+యక్షుండు; అతనితోన్‌= ధర్మరాజుతో; తెరువు నడచువానికిన్‌= బాటసారికిన్నీ; 
రోగ+ఆర్తునకున్‌= జబ్బుచేసినవాడికి; గృహస్టునకున్‌= గృహమేధికి; మృతిన్‌+పొందినవానికిన్‌= మరణించినవాడికి; ఎవ్వరు= 
ఎవరు; చుట్టంబులు= బంధువులు; అనినన్‌= అని (యక్షుడు) అడుగగా; ఆ+పుడమిటేండు= ఆరాజు, ధర్మనందనుడు; 
ఆ+నలువురకున్‌= ఆ నల్గురకును; క్రమంబునన్‌= వరుసగా; సార్థంబును= వర్తకజనసమూహమూ, వైద్యుండును= వెజ్డును; 
సద్భార్యయున్‌= మంచిఇల్లాలును; కృతంబు+ఐన= చేసిన; ధర్మంబును= ధర్మమున్నూ; పరమమి(త్రులు= గొప్పస్నేహితులు; 
అని= అని; నిర్దేశించుటయున్‌= సమాధానం చెప్పటమున్నూ; ఆ+యక్షుండు; పాండవేయునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: యక్షుడు వేసిన ప్రశ్నలు: బాటసారికి, రోగికి, గృహస్టుడికి, మరణించినవాడికి చుట్టాలు ఎవ్వరు?” 
ధర్మరాజు చెప్పిన సమాధానం. (క్రమంగా) “సార్ధం, వైద్యుడు, మంచిభార్య, చేసినధర్మం.' అంత యక్షుడు 
ధర్మనందనుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: (1) అలం: క్రమాలంకారం (2) సార్థము. పూర్వకాలంలో ఒకప్రదేశంనుండి మరియొక (ప్రదేశానికి వివిధ పదార్థాలతో 
వర్తకులగుంపులు పోతూజఉండేవి. అందులో ఒంటెలు మున్నగు జంతువాహనాలు, ఆయుధపాణులు అయిన భటులు, 
మార్గదర్శకులు అనుభవజ్ఞులు అయిన వృద్దులు, పలువురు ఉండేవారు. సార్థములు అప్పుడప్పుడుమాత్రమే పయనించేవి. 
రి Ey > థి 

అదృష్ట్రవ శాన బాటసారికి సార్ధం తెరువున కలియవచ్చును. (3) ధర్మాన్నిగూర్చిన చర్చ మహాభారతంలో పలుతావుల 
కాననగును. ధర్మం అనగా ఇచట నప్పెడి అర్థం - (బ్రతికిఉండగా చేసినకర్మ. సుకృతం. అట్టిసుకృతం ధర్మనిర్వహణంలోనే 
ఏర్పడుతుంది. ధర్మానికి సుప్రసిద్ధమైన నిర్వచనం. “ధృతిః క్షమా దమో౭స్తేయం । శౌచ మింద్రియని[గ్రహః; ధీ ర్విద్యా సత్య 
మకక్రోధో | దశకం ధర్మలక్షణమ్‌” - మనుస్మృతి 6-92. 


క “ఎయ్యది ధర్మువునకుం గుదు | రెయ్యది యాశ్రయము గీర్తి కిమ్మగు మార్గం 
బెయ్యది సురలోకమునకు । నెయ్యది సుఖమునకు నిక్క యేర్పడం జెపుమా!' 440 


ప్రతిపదార్థం: ధర్మువునకున్‌= ధర్మానికి; కుదురు= పాదు; ఏ+అది= ఏది; కీర్తికిన్‌= యశస్సుకు; ఆశ్రయము= ఆధారం; 
ఏ+అది= ఏది; సురలోకమునకున్‌= స్వర్గానికి; ఇమ్ము+అగు= సరియైన; మార్గంబు; ఏ+అది= ఏది; సుఖమునకున్‌+ఇక్క= 
సౌఖ్యానికి (తృప్తి నిచ్చే అనుభూతికి) నెలవు; ఏ+అది?= ఏది?; ఏర్పడన్‌= సుస్పష్టంగా; చెపుము+ఆ= వచింపుము. 


తాత్పర్యం: 'ధర్మానికి కుదురు ఏది? కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరియెన మార్గం ఏది? సుఖానికి నెలవు ఏది? 
తేటతెల్లంగా వివరింపుము.” 


వ. అని యడుగుటయు. 441 


తాత్సర్యం: అని అడగగానే. 


1308 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “అమరంగ దాక్షిణ్యము ధ । ర్మమునకు( గుదు రండ్రు; కీర్తిమహిమ నెలవు దా 
నము; సత్యము సురపురిమా । ర్లము; శీలము సంశ్రయంబు సుఖముల కెల్లన్‌'. 442 
ప్రతిపదార్థం: అమరంగన్‌= ఒప్పిదంగా; దాక్షిణ్యము= కారుణ్యం; ధర్మమునకున్‌; కుదురు= పాదు; అండ్రు= అంటారు; 


దానము= ఈవి; కీర్తిమహిమ= కీర్తియొక్క గొప్పతనానికి; నెలవు= చోటు; సత్యము= నిజం; సురపురిమార్గము= స్వర్గపట్టణానికి 
బాట; సుఖములకున్‌+ఎల్లన్‌= అన్నిసౌాఖ్యాలకు; సంశ్రయంబు= ఆటపట్టు; శీలము= సత్రృవర్తనం. 


తాత్పర్యం: 'దాక్షిణ్యం ధర్మానికి కుదురు; దానం కీర్తికి ఆధారం; సత్యం స్వర్గానికి మార్గం; శీలం సమస్తసుఖాలకు 
నెలవు”. 


వ. అని యుధిష్టిరుం దెలింగించిన వెండియు. 443 
తాత్సర్యం: అని ధర్మరాజు తెలుపగా మరల. 


చ. “నరునకు నాత్మ యెవ్వండు? ఘనంబుగ దైవిక మైన చుట్ట మె 
వ్వ? రతనికిం దదీయ మగు వర్తన మేమిట నిర్వహించు? భూ 
వర! యతఈ. దేమి పూని యనవద్యత. బొందు? నెజుంగ. జెప్పు మీ 
వరుదుగి నన్న నక్కురుకులాగ్రణి యాతనితోడ ని ట్లనున్‌. 444 


ప్రతిపదార్థం: ఓభూపతీ! ధర్మరాజా!; నరునకున్‌= మనుజుడికి; ఆత్మ= ఆత్మ(జీవుడు); ఎవ్వండు?= ఎవడు?; అతనికిన్‌= 
మనుజుడికి; ఘనంబుగన్‌= గొప్పగా; దైవికము+ఐన, చుట్టము= అదృష్టవశాన ఏర్పడే బంధువు; ఎవ్వరు?= ఎవరు?; 
తదీయము+అగు= అతడికి సంబంధించిన; వర్తనము= (బ్రదుకు; ఏమిటన్‌= దేనివలన; నిర్వహించున్‌= జరుపును?; భూవర!= 
ఓరాజా!; అతండు= మనుజుడు; ఏమి, పూని= దేనిని వహించి; అనవద్యతన్‌+పొందున్‌= మంచితనాన్ని పొందుతాడు; -ఈవు= 
నీవు; అరుదుగన్‌= అసాధారణ ఫణితిలో; ఎబుంగన్‌+చెప్పుము= తేటతెల్లంగా వచింపుము; అన్నన్‌= అని (యక్షుడు) 
పలుకగా; ఆ+కురు, కుల+అ(గ్రణి= కౌరవంశంలోని గొప్పవాడు ధర్మరాజు; ఆతనితోడన్‌= యక్షుడితోడ; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'నరుడికి ఆత్మ ఎవ్వరు? అతడికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవ్వరు? అతడు (బ్రదుకు నెట్టా 
నిర్వహిస్తాడు? అతడు ఏవిధంగా మంచితనాన్ని పొందుతాడు? పైప్రశలకు అరుదైన రీతిలో సముచిత సమాధానాలు 
తేటతెల్లంగా చెప్పుము” అనగా యక్షుడికి ధర్మరాజు ఇట్లా చెప్పాడు. 


తే. “ఆత్మజుండు సువ్వె పురుషున కాత్మ యయ్యె; । నాతనికి భార్య దైవిక మైన చుట్ట; 
మతని జీవిక పర్ణన్యుకతన( జిల్లు; | నతండు దానము గొనియాడి యతిశయిల్లు'. 445 


ప్రతిపదార్థం: పురుషునకున్‌= నరుడికి; ఆత్మ= ఆత్మ; ఆత్మజు(డు+చువ్వె= కొడుకుసుమా; అయ్యెన్‌= అయ్యాడు; 
ఆతనికిన్‌= నరుడికి; భార్య= పెండ్డం; దైవికము+ఐన= దైవం చేకూర్చిన; చుట్టము= బంధువు; అతనిజీవిక= నరుడి 
(బ్రదుకుతెరువు; పర్దన్యునికతనన్‌= మేఘుడిమూలాన; చెల్లున్‌= జరుగును; అత(డు= నరుడు; దానమున్‌= ఈవిని; కొనియాడి= 
చేసి; అతిశయిల్లున్‌= గొప్పతనం ఆర్షిస్తాడు. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1309 


తాత్సర్యం: నరుడికి ఆత్మ - పుత్రుడు. అతడికి దైవికమైన చుట్టం - భార్య. అతడికి బ్రదుకు (ప్రసాదించేది - 
మేఘుడు. అతడికి గొప్పతనం చేకూర్చేది - దానం. 


నిశేషం: ఇవి యక్షప్రశ్నలు. ప్రశ్నలు వేయటంలో ఒక ఒడుపు ఉన్నది. సమాధానాలు అరుదైనవి కావలెననే నియమం ఉన్నది. 
అందుచేత ఇచట వాడబడిన పదాలకు రూఢ్యర్థం వాచ్యార్థం చాలదు. అట్లని సుదూరమైన అర్థం చెప్పరాదు. పలుసారులు 
సమాధానాలు తేటతెల్లముగా ఉండవలెనని యక్షుడు అనుశాసనం వెలయించిఉన్నాడుగదా! (1) ఆత్మ అనగా సారం అని 
అంతరార్థం. ఆత్మకు అమరత్వ మున్నది. అందుచేత నరుడికి ఆత్మ - ఆత్మజుడు. (2)భార్యాభర్తల అనుబంధం 
విచిత్రమైనది. అడవిలోని ఉసిరి - అంబుధిలోని ఉప్పు ఒకచోట చేరి ఊరుగాయ అయినట్టు దాంపత్య మేర్చడుతుంది. అది 
దైవికంగా ఏర్పడే బంధుత్వం. (3) మానవుడి బ్రదుకుతెరువు స్టూలదృష్టికి బహుమార్గదృష్టమే అయినను కోటివిద్యలు తుదకు 
కూటికొరకే. కూడు లభింపజేసేవాడు మేఘుడు. (4) మానవుడు అతిశయిల్లేది త్యాగంతో, త్యాగంతో కూడిన దానంవలననే. 
చ.  అనవుడు 'మేటిధర్మ మగునట్టిది యెయ్యది? యేది యెప్పుడున్‌ 

గనియంగం బండియుండు? నెసకంబున నెయ్యది నిగ్రహించినం 

దనరు. బ్రమోదసిద్ది? నియతంబుగ నెవ్వరితోడి సంధి యెం 

దును వికలంబు గాదు? పరితోష మెలర్ప నుపన్యసింపుమా! 446 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (ధర్మరాజు) చెప్పగా; మేటి= గొప్ప; ధర్మము+అగు+అట్టిది= ధర్మం అని చెప్పతగింది; 
ఏ+అది= ఏది?; ఏది= ఏది; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; కనియంగన్‌= పరిపక్వంగా; పండియుండున్‌= ఫలిస్తుంది; ఎసకంబునన్‌= 
పూనికతో; ఏ+అది= దేనిని; నిగ్రహించినన్‌= అదుపులో ఉంచితే; ప్రమోదసిద్ది= సంతోషం కలగటం; తనరున్‌= విలసిల్టుతుంది; 
నియతంబుగన్‌= నియమానుసారంగా; ఎవ్వరితోడి= ఎవరితోడి; సంధి= పొత్తు; ఎందును= ఎచ్చటను; వికలంబు+కాదు= 
వ్యర్థం కాదు; పరితోషము+ఎలర్సన్‌= ప్రీతి అతిశయించగా; ఉపన్యసింపుము+ఆ= వక్కాణించుము. 


తాత్పర్యం: అని ధర్మరాజు యక్షుడికి చెప్పాడు. మరల యక్షుడు ధర్మరాజును ఈరీతిగా (ప్రశ్నించాడు: 
'ధర్మాలన్నిటిలోను గొప్పదైన ధర్మం ఏది? ఏది సతతం పరిపూర్ణంగా ఫలితాన్ని చేకూరుస్తుంది? ఏది వదలిపెట్టితే 
సంతోషం చేకూరుతుంది? ఎవరితోడి పొత్తు ఎప్పుడూ చెడదు? ఈవిషయాలను ఆనందం చేకూరేటట్లు 
వక్కాణించుము” అని యక్షుడు ధర్మజుడిని కోరాడు. 

వ. అని దివ్యుండు పలికిన నా దివ్యబోధనుం డిట్లనియె. 447 


ప్రతిపదార్థం: అని= అని; దివ్యుండు= యక్షుడు; పలికినన్‌= అడుగగా; ఆ దివ్యబోధనుండు= దివ్యమైన జ్ఞానం కలవాడు, 
ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: యక్షుడితో ధర్మరాజు ఈ రీతిగా పలికాడు. 


ఆ. “విను మహింస మేటి యనంజను ధర్మంబు; । యాగకర్మ మెపుడు నమరఈ బండి 
యుండు; మనసుక్రొవ్వు ఖండింపంగా మోద । మెసంగు; సుజనసంధి యెడల దెందు'. 448 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అహింస= (భూతదయ) సకల ప్రాణికోటికి ఎట్టిహాని చేయకపోవటం; మేటి= గొప్పది; 
అనన్‌+చను= అనదగిన; ధర్మంబు= ధర్మం; అమరన్‌= ఒప్పిదంగా; యాగకర్మము= యజ్ఞం చేయటం; ఎపుడున్‌= సంతతం; 


న శ్రీమదాంధ్ర మహాభారతము 


పండి+ఉండున్‌= పంటను చేకూరుస్తుంది; మనసు (క్రొవ్వు= చిత్తంలోని (క్రొవ్వు - గర్వం, అహంభావం; ఖండింపంగాన్‌= 
నిర్మూలించగా; మోదము= సంతోషం; ఎసంగున్‌= పెంపొందుతుంది; సుజనసంధి= సజ్జనులతోడిపొత్తు; ఎందున్‌= ఎచటను; 
ఎడలదు= భగ్నం కాదు. 


తాత్సర్యం: “ఆలకించుము. అహింస అన్నిధర్మాలలోను మేటిధర్మం. యజ్ఞం ఎల్లప్తుడు పంటనిచ్చేకార్యం. అహంభావం 
పోతే సంతోషం కలుగుతుంది. సజ్ఞనసహవాసం ఎప్పుడూ భగ్నం కాదు. 


తే. అనిన నతండు “లోకమున కెయ్యదియ దిక్కు? | జలము నన్నంబు నెద్దాన సంభవించు? 
విష మనంగ నెయ్యది? శ్రాద్దవిధికి నెద్ది। సమయ?” మనిన నిట్లని చెప్పె జనవిభుండు. 449 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; అతండు= యక్షుడు; లోకమునకున్‌= జగత్తుకు; దిక్కు= సాయమయ్యే 
ఆధారం; ఏ+అదియ= ఏది; జలము= నీరు; అన్నంబు= ఆహారం; ఎద్దానన్‌= (ఏ+దానన్‌) దేనిమూలాన; సంభవించున్‌= 
ఏర్పడుతాయి; విషము+అనంగన్‌+ఎయ్యది;= విసం అంటే ఏది?; (శ్రాద్దవిధికిన్‌= పితృతర్పణకర్శ్మకు; సమయము+ఎద్ది= 
ఉచితకాలం ఏది; అనినన్‌= అని (యక్షుడు) అడుగగా; జనవిభుండు= రాజు, ధర్మరాజు; ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= 
వచించాడు. 


తాత్సర్యం: అని ధర్మనందనుడు చెప్పగా యక్షుడు తిరిగి ఈవిధంగా ప్రశ్నించాడు. “లోకంలోని ప్రజలను 
ఆదుకొని సాయంచేసేవారు ఎవరు? దేనివలన నీరు, అన్నం లభిస్తాయి? విషం అనగా ఏమిటి? పితృతర్చణాలకు 
అనుకూలమైన కాలం ఏది?” 


తే. “సజ్జనులు దిక్కు సూవె యీ సర్వమునకు; । నభము ధరణియు జలము నన్నమ్ము నుద్ధ 

వించు నెలవులు; విష మగు విప్రధనము; | లనఘ! శ్రాద్దకాలము బ్రాహ్మణాగమంబు'. 450 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా, ఓయక్షుడా!; ఈ సర్వమునకున్‌= ఈ సమస్తానికి; సత్‌+జనులు= సజ్జనులు= 
మంచివారు; దిక్కు+చూవె= దిక్కు సుమా!; జలమున్‌+అన్నమ్మున్‌= నీటిని, అన్నాన్నీ; నభము= ఆకాశం; ధరణియున్‌= 
భూమియును; ఉద్భవించు= పుట్టించే; నెలవులు= స్థానాలు; విప్రధనములు= (బ్రాహ్మణులసొత్తులు; విషము+అగున్‌= విసం 
కాగలదు; (బ్రాహ్మణ+ఆగమంబు= విప్రుల రాక; (శ్రాద్దకాలము= పితృతర్పణానికి ఉచితసమయం. 


తాత్పర్యం: “ఈ సృష్టి సమస్తానికి దిక్కు అయినవారు సజ్జనులు. ఆకాశం నీటికి, భూమి అన్నానికి పుట్టే నెలవులు. 
విప్రధనం విషం జొతుంది. (బ్రాహ్మణులరాక పితృతర్పణాలకు అనువైనకాలంి. 


వ. అని తెలిపిన, నయ్యక్షుండు ధర్మనందనుతో 'మనుజుం డెయ్యది పరిత్యజించి సర్వజనప్రియుండును, 
నిశ్ళోకుండును, నర్భవంతుండును, సుఖియును నగు?” ననిన నమ్మహీపతి యి ట్లనియె. 451 


ప్రతిపదార్థం: అని తెలిపినన్‌= అని (ధర్మరాజు)వివరించి చెప్పగా; ఆ+యక్షుండు; ధర్మనందనుతోన్‌= ధర్మరాజుతో; 
ఎయ్యది= ఏది; పరిత్యజించి= వదలిపెట్టి; మనుజుండు= నరుడు; సర్వజన(పియుండును= అందరికి ఇష్టమైనవాడును; 
నిశ్ళోకుండును= దుఃఖం లేనివాడును; అర్థవంతుండును= సంపన్నుడును; సుఖియునున్‌= సౌఖ్యం కలవాడును; అగున్‌= 
కాగలడు; అనినన్‌= అని అడుగగా; ఆ+మహీపతి= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌. 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1311 


తాత్సర్యం: ఆ యక్షుడు ధర్మనందనుడిని ఈ రీతిగా ప్రశ్నించాడు. దేనిని వదలిపెట్టితే మానవుడు సర్వజనాలకు 
ఇష్టుడు జొతాడు? నిశ్శోకుడు జొతాడు? సంపన్నుడు జొతాడు? సౌఖ్యం కలవాడు జితాడు?” 


తే. 'సర్వజనసమ్మతుం డగు గర్వ ముడిగి; క్రోధ మదడంచి శోకమునకుం గుదురు కాండు; 

వినవె యర్ధాధ్యు డగు లోభ మొనర విడిచి; । తృష్ణ వర్ణించి సౌఖ్యంబుతెరువు( గాంచు". 452 
ప్రతిపదార్థం: వినవె= ఆలకింపుము; గర్వము+ఉడిగి= స్వాతిశయాన్ని విడనాడి; సర్వ, జన, సమ్మతుండు= అందరు ప్రజలకు 
ఇష్టుడు; అగున్‌= కాగలడు; (కోధము+అడణచి= ఆగ్రహాన్ని అణచిపెట్టి; శోకమునకున్‌= దుఃఖానికి; కుదురు+కాండు= 
పాలుగాడు; లోభము+ఒనరన్‌, విడిచి= పిసినారితనం ఒప్పిదంగా విడనాడితే; అర్థ+ఆఢ్యుడు= ధనం కలవాడు; అగున్‌= 
కాగలడు; తృష్ణా ఆశ; వర్జించి= విడనాడి; సౌఖ్యంబుతెరువున్‌= సుఖాన్ని పొందేమార్గాన్ని; కాంచున్‌= చేరుతాడు. 


తాత్సర్యం: 'గర్వం విడనాడితే అందరికి ఇష్టుడు కాగలడు. కోపం విడనాడితే శోకం పాలు కాడు. లోభం 
వదలిపెట్టితే సంపన్నుడు బొతాడు. తృష్ణ వర్ణిస్తే సుఖవంతుడు బౌతాడు.” 


వ. అనిన యనంతరంబ యద్దివ్యుం డతనితో( 'బురుషశబ్ద వాచ్యుం డెట్టివాండు? మటి సర్వధని యగు వాం 

దెవ్వండు? నిశ్చయింపు' మనిన( బాండవజ్యేష్టుం డిట్లనియె. 453 
ప్రతిపదార్థం: అనిన+అనంతరంబు+అ= అని (ధర్మరాజు) చెప్పిన పిదప; ఆ+దివ్యుండు= ఆ దివ్యుడు; ఆ యక్షుడు; 
అతనితోన్‌= ధర్మరాజుతో; “పురుష శబ్దవాచ్యుండు= 'పురుషుడు” అని చెప్పదగినవాడు; ఎట్టివాండు?= ఏలక్షణాలు కలవాడు?; 
మటి= ఇంకా; సర్వధని= సర్వ సంపదలు కలవాడు; అగువా(డు= అయినవాడు; ఎవ్వండు?= ఎవ్వడు?; నిశ్చయింపుము= 
నిర్ణయించి చెప్పుము; అనినన్‌= అని (యక్షుడు) పలుకగా; పాండవజ్యేష్టుండు= పాండవా[గ్రజుడు, ధర్మరాజు, ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అంతట దివ్యుడైన యక్షుడు మరల (ప్రశ్నించాడు. 'పురుషుడు అని అనదగినవాడు ఎవ్వడు? సర్వధని- 
సకలసంపదలు కలవాడు ఎవడు? ధర్మరాజు ఈ రీతిగా బదులు పలికాడు. 


క. “దివి ముట్టి ధరణియంతట । నివిడి మెబియుచుండు నెవ్వనియశోరమ య 
ట్టి విశిష్టచరిత్రుండు, య । క్షవరా! పురుషుండు నా బ్రకాశత నొందున్‌. 454 


ప్రతిపదార్థం: యక్షవరా!= యక్షులలో శ్రేష్ణుడ వైనవాడా!; ధరణి= భూమి; అంతటన్‌= అంతటను; నివిడి= వ్యాపించి; దివి, 
ముట్టి= ఆకసాన్ని స్పృశించి; ఎవ్వని యశస్‌+రమ= ఎవ్వనియశోరమ= ఎవడికీర్తివైభవం; మెజయుచున్‌+ఉండున్‌= దేదీప్యమానంగా 
మిరుమిట్లు కొలుపుతూ ఉంటుందో; అట్టి= అటువంటి; విశిష్టచరిత్రుడు= పేర్కొనదగిన ప్రవర్తన కలవాడు; పురుషుండు= 
పురుషుడు; నాన్‌= అనగా; |(ప్రకాశతన్‌+ఒందున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: 'భూమ్యాకాశాలను ఆవరించి ఎవ్వడి క్రీర్తవైభవం మిరుమిట్లు కొలుపుతూ విస్తరిస్తుందో అట్టి మహానుభావుడే 
పురుషశబ్దంతో పిలువదగినవాడు. 


©. ప్రియము నప్రియంబు. బెల్లగు సౌఖ్యదుః | ఖములు భూతభావికార్యములును 
నెవ్వనికి సమంబు లివి సర్వధనియన(। బరంగు జువ్వె యట్టి భవ్యుం డనఘ!' 455 


1312 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! ఓయక్షుడా!; ప్రియమున్‌= ఇష్టమైనదిన్నీ; అప్రియంబున్‌= ఇష్టం కానిదిన్నీ; పెల్టు+అగు= 
మిక్కుటమైన; సౌఖ్యదుఃఖములు= శుభాలూ ఆవేదనలూ; భూత, భావికార్యములును= జరిగినవి జరుగబోయే పనులును; 
ఎవ్వనికిన్‌= ఎవరికి; ఇవి= ఇవి; సమంబులు= తుల్యాలో; అట్టి, భవ్యు(డు= అటువంటి మహానుభావుడు; సర్వధని అనన్‌+పరం 
గున్‌+చువ్వె= సర్వధని అని అనబడతాడు సుమా! 


తాత్సర్యం: ప్రియం, అపియం, సుఖం, దుఃఖం, జరిగినకార్యాలు, జరుగబోయేకార్యాలు ఎవనికి సమానములో 

అట్టి మహానుభావుడు సర్వధని అని చెప్పవచ్చును. 

వ. అని వివరించిన విని యుధిష్టిరుదెసంబ్రసాదమధురం బైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు 
“మహాత్మా! మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి; నీవలనం బ్రీతుండ నైతి; నీతమ్ములయం 
దొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు' మనిన నతండు. 456 


ప్రతిపదార్థం: అని వివరించినన్‌= అని (ధర్మరాజు) వివరించిచెప్పగా; విని= (యక్షుడు) ఆలకించి; యుధిష్టిరుదెసన్‌= 
ధర్మరాజువైపు; (ప్రసాదమధురంబు+ఐన= అనుగ్రహంతో మిళితమయి తియ్యనైన; ఆలోకనంబు= చూపు; నిగుడన్‌= వ్యాపించగా; 
ఆ+యక్షవరుండు= యక్షులలో (శ్రేష్టుడు అయినవాడు; మహాత్మా!= ఓధర్మరాజా!; మదీయంబులు+ఐనప్రశ్శంబులు+ 
అన్నింటికిన్‌= నాయొక్క (ప్రశ్నలకు అన్నింటికిని; సత్‌+ఉత్తరంబులు= మంచిసమాధానాలు; ఇచ్చితి(వి)= ఇచ్చావు; నీవలనన్‌= 
నీవలన; ప్రీతుండన్‌+ఐతిన్‌= సంతృప్తిచెందినవాడను అయినాను; నీతమ్ములయందున్‌= నీఅనుజులలో; ఒక్కరుని= ఒకనియొక్క; 
ప్రాణంబులు= అసువులు; ఇచ్చెదన్‌= ఇస్తాను; అడుగుము= కోరుకొమ్ము; అనినన్‌ (అని యక్షుడు) చెప్పగా; అతండు= 
ధర్మరాజు. 


తాత్సర్యం: అని ధర్మరాజు వివరించి చెప్పాడు. అంతట ఆ యక్షుడు ధర్మరాజుపై అను[గ్రహపూరితాలైన తియ్యని 
చూడ్కులు సారించి ఇట్లన్నాడు: “మహాత్మా! ధర్మరాజా! నేను నిన్ను అడిగిన ప్రశ్నలకు గడుసుదనంతో మాత్రమే 
గాక మంచి సమాధానాలను చక్కగా చెప్పావు. నేను సంతృప్తి చెందాను. నీతమ్ములలో ఒకడి ప్రాణాలను ఇస్తాను 
కోరుకొమ్ము అనగా ధర్మరాజు (ఇట్టా బదులు పలికాడు). 
సీ, “శ్యామాంగు నారక్తజలరుహనేత్రు సా । లప్రాంశు నున్నతలలితబాహు 

నకులుని బ్రదికింపు' నావుడు యక్షుండు । 'భీమఫల్లును లతిభీమబలులు 

ప్రియులు నీ కెంతయు. బృథివీశ! వీరిలో | నొకని( గోరక యిట్లు నకులు. గోరి? 

తనుడు ధర్మాత్మజుం డనియెను “మాతండ్రి | యగు పాండువిభునకు మగువ లిరువు: 


ఆ. రందు గొంతికొడుకు లైన మువ్వురిలోన । నేను బ్రదికినాండ; నింక మాద్రి 
తనయు లిరువురందు. దగ నొక్కరుం డిప్పు । బ్రదుకవలదె? చెపుమ పాడితెటి(గు. 457 


ప్రతిపదార్థం: శ్యామ+అంగున్‌= నల్లనైన దేహం కలవాడిని; ఆరక్తజలరుహనే(త్రున్‌= మిక్కుటమైన ఎణుపురంగు గల 
పద్మాలవంటి కన్నులు కలవాడిని, చెంగల్వసోయగంకల కన్నులు కలవాడిని; సాల(ప్రాంశున్‌= మద్దిచెట్టువలె పొడవైనవాడిని; 
ఉన్నత, లలిత, బాహున్‌= ఎత్తైనవి, సుకుమారమైనవి అయిన చేతులు కలవాడిని, ఆజానుబాహుడిని; నకులునిన్‌= నకులుడిని; 
(బదికింపు= పునరుజ్జీవితుని గావింపుము; నావుడున్‌= అని(ధర్మరాజు) చెప్పగా; యక్షుండు= యక్షుడు; పృధథి వీ+-ఈశ!= 
భూపతీ, ఓ ధర్మరాజా!; భీమఫల్లునులు= భీముడును అర్జునుడును; అతిభీమబలులు= మిక్కిలి భయంకరమైన బలం 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1313 


కలవారు; నీకున్‌= నీకు; ఎంతయున్‌= మిక్కిలి; ప్రియులు= ప్రీతిపాత్రులు; వీరిలోన్‌= భీమార్జునులలో; ఒకనిన్‌= ఒకరిని; 
కోరక= అర్థించక ((బ్రదికించుమనికోరక); ఇట్టు= ఈ విధంగా; నకులున్‌= నకులుడిని; కోరితి(వి)= కోరావు; అనుడున్‌= 
అని యక్షుడు అనగా; ధర్మ+ఆత్మజుండు+అనియెన్‌= ధర్మనందనుడు చెప్పాడు; మాతం(డ్రి= మాజనకుడు; పాండువిభునకున్‌= 
పాండురాజుకు; మగువలు= వనితలు, భార్యలు; ఇరువురు= ఇద్దరు; అందున్‌= వారిలో; గొంతికొడుకులు= కుంతీదేవికుమారులు; 
ఐన= అయినట్టి; మువ్వురిలోనన్‌= మువ్వురిలో; ఏను= నేను; (బ్రదికినాడన్‌= జీవించాను; ఇంకన్‌= ఇక మరి; మాద్రి 
తనయులు= మాద్రికొడుకులు; ఇరువురందున్‌= ఇద్దరిలో; తగన్‌= ఒప్పిదంగా; ఒక్కరుండు= ఒకడు; ఇవ్లు= ఇపుడు; 
(బదుకన్‌వలదు+ఎ= జీవించవలదా; పాడితెజుంగు= ధర్మంయొక్కతీరు; చెపుము+అ= దయచేసి నీవే వచింపుము. 


తాత్పర్యం: 'శ్యామలశరీరుడు, చెంగలువసోయగం చిందే కన్నులు కలవాడు ఆజానుబాహువు” మద్దిచెట్టును పోలిన 
నిడివి కలవాడు ఉన్నతములు లలితములు అయిన బాహువులు కలవాడు, అయిన నకులుడిని (బదికించుము' అని 
ధర్మరాజు యక్షుడిని అర్థించాడు. అంతట యక్షుడు “మహారాజా! ధర్మజా! నీకోరిక నాకు అర్థం కాలేదు. భీముడు 
అర్జునుడు సుప్రసిద్దులైన లోకోత్తరవీరులు. నీకు ప్రీతిపాత్రులు. వీరిలో ఒకరిని (బ్రదికించుమని కోరక, ఈ 
నకులుడిని (బదికించుమని కోరావు ఎందుకు? అని ఆశ్చర్యం ప్రకటించాడు. ధర్మజుడు ఇట్టా బదులు పలికాడు. 
'మాతండ్రి పాండుప్రభువుకు ఇద్దరు భార్యలు. కుంతి, మాద్రి. కుంతీసుతులలో పెద్దవాడను నేను (బ్రదికిఉన్నానుకదా! 
ఇక, మా(ద్రీతనయులలో ఒక్కడు (బ్రదుకువలెనుకదా! నీవు ధర్మంతీరు నెజీిగి దయతో వచించుము. 


విశేషం: యక్షుడిపరీక్ష - ప్రశ్నలు వేయటంతో ముగియలేదు. ఆపరీక్షలో ధర్మరాజు జ్ఞానిగా, మేధావిగా, వేదాంతిగా ఉత్తీర్ణుడైనాడు. 
ఇప్పుడు - యక్షుడు అడిగిన చివరిప్రశ్నకు చెప్పిన సమాధానంతో ధర్మరాజు జ్ఞానాన్ని ఆచరణంలోకి అనువదించే 
అనుష్టానవేదాంతిగా వెలుగొందుతున్నాడు. 
ఆ. ధర్మనందనుండు ధర్మాత్ముం డని యెప్లు। దగిలి జగము నన్ను( బొగడుచుండు; 

నట్టి యేను ధర్మహానికి నోర్వంజు । మెంత వచ్చెనేని; యింత నిజము”. 458 


ప్రతిపదార్థం: ధర్మనందనుండు= ధర్మరాజు; ధర్మ+ఆత్ముండు= ధర్మంతో కూడిన ఆత్మ కలవాడు; అని= అనుచు; 
ఎవ్లున్‌= ఎల్లప్తుడున్నూ; తగిలి= ప్రియమార; జగము= లోకం (ప్రజలు); నన్నున్‌= నన్ను; పొగడుచుండున్‌= (ప్రశంసిస్తూ 
ఉంటుంది; అట్టి= అటువంటి, లోకంచేత ధర్మాత్ముడని కీర్తించబడునట్టి; ఏను= నేను; ఎంతవచ్చెన్‌+ఏని= ఎట్టి ఆపద 
దాపురించినా; ధర్మహానికిన్‌= ధర్మనాశనానికి; ఓర్వన్‌+చుమ్ము= ఓర్వజాలను సుమీ; ఇంత= ఇది అంతా; నిజము= సత్యం. 


తాత్పర్యం: ధర్మనందనుడు ధర్మాత్ముడు అని లోకం నన్ను ప్రీతితో ప్రశంసిస్తూ ఉంటుంది. అట్టి ప్రశంసలకు 
పాత్రుడనైన నేను ఎట్టి ఆపద దాపురించినా! సరే. ధర్మహానికి ఒడిగట్టజాలను, ఇది నిజం”. 


వ. అనిన నతండు 'నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి; నీతమ్ములందటు లబ్రజీవితు లయ్యెద' రనిన నాక్షణంబ 
ఈ 'స్మం ఇ ద్ద ఇ! 

విగతక్షుత్సిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్మనిన తెటింగున సముత్చితు లైనం జూచి, విస్మితుండై 

ధర్మపుత్తుం డి ట్లనియె. 459 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ధర్మరాజు) వచించగా; అతండు= అతడు (యక్షుడు); నీదు+ఐన= నీయొక్క; ధర్మజ్ఞతకున్‌= 
ధర్మపరిజ్ఞానానికి; మెచ్చితిన్‌= నీయందు గౌరవం పెంచుకొన్నాను; నీతమ్ములు+అందయున్‌= నీఅనుజులు అందరును; లబ్ద, 


i శ్రీమదాంధ్ర మహాభారతము 


జీవితులు+అయ్యెదరు= పొందబడిన జీవితాలు కలవారు జౌతారు. తిరిగి బ్రదుకుతారు; అనినన్‌= అని చెప్పగా; ఆక్షణంబు+అ= 
ఆ(త్రుటిలోనే; విగత, క్షుత్‌+పిపాసులు+ఐ= తీరిన ఆకలి దప్పికలు కలవారలై; ఆ+నలువురున్‌= ఆ నలుగురున్నూ 
(భీమార్జున నకులసహదేవులు); నిద్రపోయి= నిద్రించి; మేల్కనిన, తెజంగునన్‌= మేలుకొన్నట్టు; సమ్‌+ఉత్టితులు+ఐనన్‌= 
చక్కగా లేచినవారుకాగా; చూచి= అరసి; విస్మితుండు+ఐ= మిక్కిలి ఆశ్చర్యం పొందినవాడై; ధర్మపు(త్రుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ మాటలు విని యక్షుడు ధర్మజా! నీ ధర్మజ్ఞానానికి మెచ్చాను. నీ తమ్ములందరూ (బ్రతుకుతారు 
గాక!” అని అన్నాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నలుగురూ ఆకలిదప్పులు లేనివారై నిద్రనుండి 
మేల్కొన్నట్లు లేచారు. వారిని చూచి ధర్మరాజు ఆశ్చర్యపడి ఇట్లా అన్నాడు. 
చ. “నిను నొక యక్షమాత్రు€ డని నెమ్మది నమ్మంగ నేర నయ్యెదన్‌. 

జననుత! నీవు నిక్కముగ శక్రుండవో, యలకాధిపుండవో, 

యనలుండవో, సమీరుండవొ, యట్లునుగాక జగన్నుతుండు మ 

జ్ఞనకుండు నైన ధర్ముండవొ? సత్మృప( జెప్పుము నాకు నావుడున్‌. 460 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; ఒక= ఒకానొక; యక్షమాత్రుండు+అని= యక్షుడు మాత్రమే అని; నెజ+మదిన్‌= నెమ్మదిన్‌= 
నిండుమనస్సున; నమ్మగనేరను+అయ్యెదన్‌= విశ్వసింపజాలక ఉన్నాను; జననుత!= ప్రజలచేత (ప్రశంసించబడేవాడా!; నీవు= 
నీవు, నిక్కముగన్‌= నిజంగా; శక్రుండవు+ఓ= ఇంద్రుడవో; అలకా+అధిపుండవు+ఓ= అలకాపురి రాజధానిగా కలవాడివో, 
కుబేరుడవో; అనలు(డవు+ఓ= అగ్నిదేవుడవో; సమీరుండవు+ఒ= వాయుదేవుడవో; అట్టునుగాక= ఆరీతిగా కాక; జగత్‌+ 
నుతుండున్‌= లోకంచేత పొగడబడేవాడున్నూ; మత్‌+జనకు(డున్‌= (మజ్జనకుండు=) నా తండ్రిన్ని; ఐన= ఐనట్టి; ధర్ముం 
డవు+ఒ= యమధర్మరాజువో; సత్‌+కృపన్‌= చక్కనిదయతో; నాకున్‌= నాకు; చెప్పుము= వచింపుము; నావుడున్‌= అని 
(ధర్మరాజు) అనగా. 


తాత్సర్యం: ప్రజలచేత ప్రశంసించబడేవాడా! నిన్ను, ఎవరో సామాన్యుడైన యక్షుడుగా పరిగణించజాలను. నీవు 
ఎవరో మహానుభావుడవనే నమ శకం నాకు ఏర్పడింది. నిజంగా నీవు దేవేంద్రుడవో, అలకాధిపుడు అయిన కుబేరుడవో, 
అగ్నిదేవుడవో, వాయుదేవుడవో అయి ఉండాలి. ఒకవేళ అట్లాకాకపోతే జగత్తులచేత (ప్రశంసించబడే నాజనకుడు 
ధర్మదేవతవే అయి యుండాలి. దయచేసి నీవు ఎవరవో నాకు నిజం చెప్పుమని వేడుతున్నాను, అని ధర్మరాజు 


పలుకగా. 


వ. అమ్మహాత్ముండు మందస్మితాననుందై. 461 


తాత్సర్యం: మహానుభావుడైన ఆ యక్షుడు చిరునవ్వుతోకూడిన మొగం కలవాడై. 
మత్తకోకిలము 
“ఏను ధర్ము(డ( జువ్వె రాజకులేంద్ర! సత్యము శౌచమున్‌ 
దానముం దపమున్‌ శమంబును దాంతియున్‌ యశముం బరి 
జ్ఞానయుక్తియు నాదుమూర్తులు; సమ్మదంబున నిప్పు మ 
త్పూను నుత్తమధార్మికున్‌ నిను. జూచు వేడుక వచ్చితిన్‌. 462 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము 1315 
ప్రతిపదార్థం: రాజ+కుల+ఇంద్ర!= రాజుల సమూహాలలో శ్రేష్ణుడా!; ఏను= నేను; ధర్ముండన్‌+చువ్వె= నేను యమధర్మరాజును 
సుమా; సత్యము= నిజం; శౌచమున్‌= నిర్మలత్వం; దానమున్‌= ఈగియున్నూ; తపమున్‌= తపస్సు; శమంబును= కామ(క్రోధాదులు 
లేని శాంతం; దాంతియున్‌= ఇంద్రియని[గ్రహమున్నూ; యశమున్‌= కీర్తియు; పరిజ్ఞాన, యుక్తియున్‌= వివేకంతో కూడిఉండటం; 
నాదు, మూర్తులు= నా ఆకారాలు; సమ్మదంబునన్‌= సంతోషంతో; ఇప్లు= ఇపుడు; ఈ సమయంలో; మత్‌+సూనున్‌= నా 
సుతుడిని; ఉత్తమధార్మికున్‌= గొప్పధర్మం కలవాడిని; నినున్‌= నిన్ను; చూచువేడుకన్‌= చూచే కోరికతో; వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్పర్యం: 'రాజులసమూహాలలో శ్రేష్టుడ వైన ఓధర్మరాజా! నేను యమధర్మరాజును సుమా! నాకుమారుడవు, 
పరమధర్మమూర్తివి అయిన నిన్ను చూచే వేడుకతో ఇప్పుడు వచ్చాను. సత్యం, శౌచం, దానం, తపస్సు, శమం, 
దమం, కీర్తి వివేకం నా మూర్తులు. 


విశేషం: ఈ పద్యంలో ధర్మస్వరూపం సం(గ్రహంగానూ సమ(గంగానూ నిర్వచించబడింది. మహాభారతం అంతా ఈ పద్యానికి 
విపులవ్యాఖ్యానమే. “సత్యం వది - “సత్యమేవ జయతే” ఇవి (శుతివాక్యాలు. సత్యమే సౌందర్యం. సత్యమే పరబ్రహ్మస్వరూపం. 
ఏప్రలోభంవలన కాని ఏస్వారయోచనవలన కాని సత్యవ్రతానికి భంగం కలుగరాదు. శౌచం అన్నమాటకు శారీరకపరిశుభ్రత 
మాత్రమే అర్థం కాదు. శౌచం బాహ్యశౌచం మా(త్రమేకాక ఆభ్యంతర శౌచం, మనోవాక్కాయ కర్మలలో పారిశుడ్యాన్ని 
పాటించటంగా ఎన్నబడుతుంది. అట్టే - దానం, తపస్సు, శమం, దమం, కీర్తి వివేకం అనేపదాలను విశాలమైన అర్థంలో 
స్వీకరించాలి. మహాభారతంలోని ఉపాఖ్యానాలు ఈ అంశాలను హృదయంగమంగా ఉల్లేఖించేవే. వృత్త లక్షణానికి చూడు. 
ఆరణ్య: 4.267 విశేషాంశం. 


వ. న న్నాశ్రయించిన జనంబులు దుర్గతిం బొరయరు గావున నభిమతంబు లైన వరంబు లిచ్చెద' నడుగు 
మనిన బాండవాగ్రజుండు సంభ్రమభక్తిపరుం డగుచు దండప్రణామంబు సేసి, యద్దేవోత్తముం బ్రస్తుతించి, 
“దేవా! మదీయాశ్రమవాసుండైన భూసురవరు నరణి యొక్కహరిణంబుచేత నపహృతంబయ్యె; నతనికిం 
గర్మలోపంబు గాకుండ నయ్యరణిం గరుణింపవే యనిన. బ్రీతచిత్తుం డగుచు ధర్మదేవుండు. 463 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను (ధర్మువును); ఆశ్రయించిన= ఆధారం చేసికొనిన; జనంబులు= మనుజులు; దుర్గతిన్‌= 
చెడుస్టితిని; పొఠయరు= పొందరు; కావునన్‌= కాబట్టి; అభిమతంబులు+ఐన= ఇష్టాలైన; వరంబులు= వరాలు; ఇచ్చెదన్‌= 
ఇస్తాను; అడుగుము= కోరుము; అనినన్‌= అని (యముడు) చెప్పగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; సం(భ్రమ, భక్తిపరుండు+ 
అగుచున్‌= తత్తరపాటుతో కూడిన పూజ్యభావం కలవాడు జౌతూ; దండప్రణామంబు+చేసి= భుజాలు భూమికి సోకేటట్టుగా 
నమస్కరించి; ఆ+దేవ+ఉత్తమున్‌= ఆ దేవతలలో శ్రేష్టుడైనవాడిని, యముడిని; (ప్రస్తుతించి= కీర్తించి; దేవా!= దేవరా!; 
మదీయ+ఆ(శ్రమ, వాసుండు+ఐన= నా ఆశ్రమంలో నివసించేవాడు అయిన; భూసుర, వరు+అరణి= బ్రాహ్మణోత్తముడి 
అగ్గికొయ్య; ఒక్క, హరిణంబు+చేతన్‌; ఒకలేడిచేత; అపహృతంబు+అయ్యెన్‌= అపహరించబడింది; అతనికిన్‌= వానికి (ఆ 
బ్రాహ్మణుడికి); కర్మలోపంబు= అనుష్టానంలోని లోటు; కాక+ఉండన్‌= ఏర్పడకుండగా; ఆ+అరణిన్‌= ఆ అరణిని; కరుణింపవే= 
దయచేసి ప్రసాదించుము; అనినన్‌= అని (ధర్మరాజు) పలుకగా; ట్రీతచిత్తుండు+అగుచున్‌= సంతృప్తి చెందిన మనస్సు 
కలవాడు జాతూ; ధర్మదేవుండు= యమధర్మరాజు. 


తాత్సర్యం: నన్ను ఆధారంగా చేసికొనిన మనుజులు దుర్గతిని పొందరు. నీవు నన్ను ఆశ్రయించితివి. కావున నీవు 
కోరే వరాలను ఇస్తాను. కోరుకొనుము” అని యముడు వచించాడు. ధర్మరాజు తత్తరపాటుతో కూడిన పూజ్యభావంతో 


A316 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనభుజాలు భూమికి సోకేటట్టుగా ధర్మదేవుడికి నమస్కరించి, అతడిని కీర్తించి, 'దేవా! నా ఆశ్రమంలో నివసిస్తున్న 
(బ్రాహ్మణోత్తముడి అరణిని ఒకలేడి హరించింది. ఆతడి నిత్యానుష్టానానికి భంగం కలుగకుండ దయచేసి ఆ 
అరణిని ప్రసాదించుము” అని ప్రార్థించాడు. ఆ ధర్మదేవుడు సంతృప్తిచెందినవాడయి. 


క. “విను మేను నీమనోగతి | యనఘా! యెజుంగంగ వేండి యరణీహరణం 
బొనరించితి; మృగ మెక్కడి?” । దని యమ్మహనీయవస్తు వతనికి నిచ్చెన్‌. 464 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా, ఓ ధర్మరాజా!; వినుము= ఆలకించుము; ఏను= నేను; నీమనోగతి= (నీమనస్‌+గతి) 
నీచిత్త ప్రవృత్తి; ఎజు(గంగన్‌వేండి= తెలిసికొనగోరి; అరణీహరణంబు= అరణిని హరించటం; ఒనరించితిన్‌= చేశాను; మృగము= 
లేడి; ఎక్కడిది?= ఎచటిది?; అని= అని వచించి; ఆ+మహనీయవస్తువు= ఆ గొప్పు పదార్థాన్ని; అతనికిన్‌= వానికి (ధర్మరాజుకు); 
ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: 'పాపరహితుడ వైన ఓ ధర్మరాజా! నేను నీమానసిక ప్రవృత్తిని తెలిసికొనగోరి, ఆ అరణిని అపహరించాను. 
అంతే. లేడి ఎక్కడిది? నేనే అట్టా లేడిరూపం ధరించాను. ఇదిగో! అరణిని తీసికొమ్ము'అని వచించి యముడు 
ఆ మహనీయవస్తువైన అరణిని ధర్మరాజుకు తిరిగిఇచ్చాడు. 


వ. ఇచ్చి మటియు నిట్లనియె; “పదుమూ(డవయే(డు సనుదెంచె; నింక మీ రజ్ఞాతవాసంబు సలుపవలయు; 
నందు మీ రెవ్వ రెక్కడ నేరూపంబునం జరియింపం గోరిన నయ్యెరూపంబు లలవడియెడు; నె ట్లున్నను మి 
మ్మెవ్వరు నెటుంగకుండు నట్లుగా వరం బిచ్చితి; నింకనొం డెయ్యదివలసిన నడుగు మనిన నమ్మనుజేశ్వరుం 
డి ట్లనియె. 465 


ప్రతిపదార్థం: ఇచ్చి= (అరణిని) ఒసగి; మజీయున్‌= వెండియును; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగాచెప్పాడు; పదు 
మూండు+అవ+ఏండు= పదమూడవ వత్సరం; చనుదెంచెన్‌= వచ్చింది; ఇంకన్‌= ఇక; మీరు= పాండవులు అయిన మీరు; 
అజ్ఞాతవాసంబు= ఒరులకు తెలియబడకుండ నివసించటం; సలుపన్‌వలయున్‌= చేయాలి; అందున్‌= ఆ అజ్ఞాతవాసంలో; 
మీరు+ఎవ్వరు= మీ పాండవులలో ఎవరు ఎవరు; ఎక్కడన్‌= ఏస్టలంలో; ఏరూపంబునన్‌= ఏఆకారంలో; చరియింపన్‌+కోరినన్‌= 
(ప్రవర్తింప తలిస్తే, అయ్ర్యైె= ఆయా; రూపంబులు= ఆకారాలు; అలవడియెడున్‌= ఏర్పడుతాయి గాక; ఎట్టు+ఉన్నను= 
ఏవిధంగా ఉన్నప్పటికీ; మిమ్మున్‌= (మీ పాండవులను); ఎవ్వరున్‌= ఎవరును; ఎజుంగక+ఉండు+అట్టుగాన్‌= తెలియలేనివిధంగా; 
వరంబు; ఇచ్చితిన్‌= (ప్రసాదించాను; ఇంకన్‌= మజీయును; ఒండు+ఎయ్యది= ఇంక ఒకటి ఏదైన; వలసినన్‌= అవసరమైన 
కోరిక; అడుగుము= అర్థించుము; అనినన్‌= అని (యముడు) వచించగా; ఆ+మనుజ+-ఈశ్వరుండు= ఆ మానవులకు 
ప్రభువు ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: యముడు అరణిని ధర్మరాజుకు ఇచ్చి మరియు ఇట్టా వచించాడు. “మీకు పండ్రైెండేండ్ల అరణ్యవాసం 
ముగిసింది. పదుమూడవ సంవత్సరం అరుగుదెంచింది. ఇక మీరు మారువేషాలలో శత్రువులకు తెలియకుండా 
అజ్ఞాతవాసం పూర్తిచేయవలసి ఉన్నది. ఆ అజ్ఞాతవాసంలో మీరు ఏయేరూపాలు ధరించవలె నని కోరితే ఆయారూపాలు 
మీఅందరికీ అలవడగలవు. మిమ్ము ఇతరులు ఎవ్వరూ గుర్తించకుండేటట్టు మీకు వరం (ప్రసాదించాను. మజియు 
ఇంకొక వరం అడుగుము”. ఆ మాటలువిని ధర్మరాజు యముడితో ఇట్లా పలికాడు. 


ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము ide 
మత్తకోకిలము 
“ఆదిదేవు(డ వైన నీవు దయామతిం బొడసూపి న 
న్నాదరించుట. జేసి ధన్యు(డ నైతి; నింతకు నెక్కు డొం 
డేది కల్లునె? యైన నామది యెల్లనా(డును గ్రోధ మో 
హాదులం బెడ బాసి ధర్మువునంద నెక్కొనం జేయవే!' 466 


ప్రతిపదార్థం: ఆది, దేవుండవు+అయిన= మొదటి వేల్పువు అయిన; నీవు= నీవు; దయామతిన్‌= కరుణతోకూడిన బుద్దితో; 
పొడ+చూపి= ప్రత్యక్షమై; నన్నున్‌; ఆదరించుటన్‌+చేసి= సంప్రీతితో మన్నించటంచేత; ధన్యుడన్‌+ఐతిన్‌= చరితార్జుడ 
నయినాను; ఇంతకున్‌= నీవు (ప్రత్యక్షమైకరుణతో నన్నాదరించటంకంటె; ఎక్కుడు= అధికమైనది; ఒండు= వేరు; ఏది= 
ఏదైనా; కల్లును+ఎ= సంభవిస్తుందా?; ఐనన్‌= అయినను; నా మది= నామనస్సు; ఎల్ల, నాండును= ఎల్ల వేళలలోనూ; (క్రోధ, 
మోహ+ఆదులన్‌= కోపం, అజ్ఞానం (భ్రమ) మొదలైనవాటిని; పెడన్‌+పాసి= పెడమొగం పెట్టి దూరమై; ధర్మువునందున్‌+అ= 
ధర్మంలో మాత్రమే; నెక్కొనన్‌+చేయవే= లగ్నం అయ్యేటట్టుగా చేయుము. 


తాత్సర్యం: 'దేవతలలో ప్రథముడ వయిన నీవు కరుణించి నాకు ప్రత్యక్షమై నన్ను మన్నించటంచేత నా జన్మ 
ధన్యమైనది. ఇంతకంటె వేరే భాగ్యయోగం నేను కోరుకొనదగింది ఏమున్నది? ఐనను నాచిత్తం ఎల్లవేళల ధర్మము 
నందే లగ్నమై ఉండేటట్లు దయచేసి వరం (ప్రసాదించుము. నామనస్సు ఇక కోపతాపాలకు మద మాత్సర్యాదులకు 
అజ్ఞానానికి లోనుగాకుండ చేయుము”. 


విశేషం: వృత్త లక్షణానికి చూడు. ఆరణ్య: 4.267 విశేషాంశం. 


వ. అనిన నద్దేవుం డతనికి నవ్వరం బొసంగి యంతర్తితుం డయ్యెం గౌంతేయులు గ్రమ్మణి నిజాశ్రమంబున 
లూ ~~ 

కరిగి, ధరణీదేవునకు నరణీప్రదానంబు సేసి, తత్ర్రయుక్తాశీర్వాదంబులు గైకొని, పరమానందంబునం బొంది 

రని యిట్లు పాండుతనయుల వనవాసప్రకారంబు సవిస్తరమధురంబుగా నుపన్యసించి. 467 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (ధర్మరాజు) చెప్పగా; ఆ+దేవుండు= ఆ దేవుడు, యముడు; అతనికిన్‌= ధర్మరాజుకు; ఆ, 
వరంబు+ఒసంగి= ఆ వరాన్ని ఇచ్చి; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యుడు అయ్యాడు; కౌంతేయులు= కుంతీనందనులు, 
పాండవులు; (క్రమ్మణీ= తిరిగి; నిజ+ఆశ్రమంబునకున్‌= తమ ఆశ్రమానికి; అరిగి= వెళ్ళి; ధరణీదేవునకున్‌= (బ్రాహ్మణుడికి; 
అరణీప్రదానంబు+చేసి= అరణిని ఇచ్చి; తద్‌+*(ప్రయుక్త+ఆశీః:+వాదంబులు= ఆ (బ్రాహ్మణుడిచేత ఇవ్వబడిన దీవెనలు; 
కైకొని= (గ్రహించి; పరమ+ఆనందంబునన్‌+పొందిరి= గొప్పసంతోషాన్ని అనుభవించారు; అని= అని; ఇట్టు= ఈ రీతిగా; 
పాండుతనయుల వనవాస(ప్రకారంబు= పాండవులు అరణ్యంలో నివసించిన విధం; సవిస్తర, మధురంబుగాన్‌= వివరాలతో 
కూడినట్టుగానూ, తియ్యగానూ; ఉపన్యసించి= వచించి. 


తాత్సర్యం: అని ధర్మరాజు వచించాడు. యమధర్మరాజు యుధిష్టిరుడికి ఆ వరం అనుగ్రహించి అదృప్యడయ్యాడు. 
అంత పాండవులు తమ ఆ(శ్రమానికి తిరిగివెళ్ళి అరణిని ఆ (బ్రాహ్మణుడికి సమర్పించారు. ఆ (బ్రాహ్మణుడు 
పాండవులను ఆశీర్వదించాడు. పాండవులు గొప్ప ఆనందాన్ని పొందారు. అని పాండవుల వనవాసకథను, 
సాంగోపాంగంగా వివరాలన్నిటితో తియ్యతియ్యని మాటలతో చెప్పి. 


వ! శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనఘుండు గృష్టద్వైపా । యనశిష్యు(డు బోధనిధి సమంచితమేధా 

ఘనునకు( బారిక్షితునకు | ననవరతానందసుఖసమగ్రత యొస౮ాన్‌. 468 
ప్రతిపదార్థం: అనఘుండు= పాపరహితుడు; కృష్ణద్వైపాయన శిష్యుండు= వేదవ్యాసమహర్షియొక్క శిష్యుడు వైశంపాయనుడు; 
బోధనిధి= జ్ఞానానికి నెలవు; సమంచిత మేధాఘనునకున్‌= మిక్కిలి విలసిల్లే తెలివితేటలచేత గొప్పవాడికి; పారిక్షితునకున్‌= 
రీక్షిత్తుకొడుకు జనమేజయుడికి; అనవరత+ఆనంద, సుఖ, సమ(గ్రత= సంతతమైన సంతోషం, సౌఖ్యం; ఒసలొన్‌= చేకూర్చాడు. 


es 


తాత్పర్యం: పుణ్యమూర్తి వేదవ్యాసమహర్షిశిష్యుడు జ్ఞానమూర్తి అయిన వైశంపాయనుడు మేధావి అయిన 
జనమేజయమహారాజుకు ఎల్లప్పుడూ ఉండే నిండు ఆనందాన్ని చేకూర్చాడు. 


ఆశ్వాసాంతము 


(ఈక 


భవ్యచరిత్రు. డాపస్తంబసూత్రుండు, । శ్రీవత్సగోత్రుండు, శివపదాబ్ద 
సంతతధ్యాన సంసక్తచిత్తు(డు, సూర । నార్యునకును బోతమాంబికకును 
నందనుం డిల( బాకనాటిలో నీలకం । రేశ్వరస్థానమై యెసకమెసంగు 
గుడ్లూరు నెలవుగ గుణగరిష్టత నొప్పు । ధన్యుండు ధర్మైకతత్పరాత్ముం 


తే. డెట్టినార్యుండు సకలలోకైక విదితు. । డయిన నన్నయభట్టమహాకవీంద్రు 
సరససారస్వతాంశప్రశస్తి దన్ను( । జెందుటయు సాధుజనహర్షసిద్ది( గోరి. 469 


ప్రతిపదార్థం: భవ్యచరిత్రుండు= యోగ్యమైన శీలం కలవాడు; ఆపస్తంబ సూత్రుండు= ఆపస్తంబమహర్షి ప్రోక్తమైన సూ(త్రవిధికి 
కట్టుబడినవంశంలోనివాడు; శ్రీవత్సగోత్రుండు= శ్రీవత్సగోత్రానికి చెందినవాడు; శివ, పద+అబ్బ, సంతత, ధ్యాన, సంసక్త, 
చిత్తుండు= శివుడిపాదపద్మాలనుగూర్చిన ఎడతెగని ఆరాధనలో లగ్నమయిన మనస్సు కలవాడు; సూరన+ఆర్యునకును= 
పూజ్యుడు అయిన సూరనకును; పోతమ+అంబికకును= పోతమ అనే తల్లికి నందనుండు= కొడుకు; ఇలన్‌= భూమిపై; 
పాకనాటిలో= పాకనాడు అనే ప్రదేశంలో; నీలకంఠ+ ఈశ్వర, స్థానము+ఐ= నీలకంఠుడు అనే శివదేవుడు ఉండే గుడిగలిగినట్టిదై; 
ఎసకము+ఎసంగు= శోభిల్లే; గుడ్డూరు= గుడ్లూరు అనే ఊరు; నెలవుగన్‌= నివసించేచోటుగా; గుణగరిష్టతన్‌= మంచిగుణాలయొక్క 
గొప్పతనంచేత; ఒప్పు= విలసిల్లే; ధన్యుండు= చరితార్థమైన జీవితం కలవాడు; ధర్మ+ఏక+తత్పర+ఆత్ముండు= ధర్మంలో 
ధా థా 
మాత్రమే నిష్టగల మనస్సు కలవాడు; ఎజ్జనార్యుండు= (ఎజ్టాపైగ్గడ) ఎజ్జన అని పిలువబడేవాడు; సకల, లోక+ఏక, 
© జు జు (1 జు 

విదితుడు+అయిన= సమస్తలోకంలో సుప్రసిద్దుడయినవాడు అయిన; నన్నయభట్ట మహాకవి+ఇంద్రు= నన్నయభట్టు అనే 
గొప్పకవివరేణ్యుడి యొక్క; సరస, సారస్వత+అంశ, |ప్రశస్తి= రసముతో కూడిన కవిత్వం పాలు పంచుకొనిన క్రీర్తి; తన్నున్‌= 
తనను; చెందుటయున్‌= పొందటంచేత; సాధుజనహర్షసిద్దిన్‌+కోరి= సుజనసంతోషాన్ని పొందగోరి. 


తాత్సర్యం: యోగ్యమైన (ప్రవర్తన గలవాడు, ఆపస్తంబసూత్రుల వంశంలో జన్మించినవాడు, శ్రీవత్సగో(త్రుడు, 
శివుడి పాదపద్మాలను ఆరాధించే మనస్సు కలవాడు, సూరనార్యుడికిన్నీ పోతమాంబికకున్నూ కొడుకు అయినవాడు 
పాకనాటిలో నీలకంఠేశ్సరుడి ఆలయంగల గుడ్లూరు అనే ఊరిలో నివసించేవాడు, మంచిగుణములే తనగొప్పతనానికి 
ఆధారమై జీవితం ధన్యమైనవాడు, ధర్మంలో మాత్రమే తాత్పర్యం కలవాడు అయిన ఎటజ్ట్జన జగద్విదితుడు అయిన 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1319 


నన్నయ భట్ట మహాకవివరేణ్యుడి సారస్వతమహిమలో పాలుపంచుకొనినట్లు సేరుపొందటంచేత సుజనసంతోషసిద్దిని 
కోరి. 


విశేషం: (1) ఈపద్యం ఎజ్జన తననుగూర్చి తాను చెప్పుకొనినట్టిది. ఈ పద్యమే ఎజ్జన ఆరణ్యపర్వాన్ని పూరించాడనటానికి 
నిర్వికల్పమైన నిదర్శనం. (2) ఈపద్యంలోని వాక్యాలు ఉత్తమపురుషలో కాక ప్రథమపురుషలో నుండటం గమనించదగింది. 
'నేను' - అని పాయక, ఎజ్జన వ్రాశాడు అని చెప్పటం కవిసంప్రదాయంగా ఎన్నదగింది. నన్నయ భట్టు తెనుంగునన్‌ 
మహాభారత సంహితారచన బంధురు డయ్యె జగద్దితంబుగన్‌ అని నన్నయ వ్రాసి ఉన్నాడు. (3) ఇప్పటికిని గుడ్డూరులో 
నీలకంఠేశ్వరుడి ఆలయం ఉన్నది. (4) “నన్నయభట్టు సరససారస్వతాంశ ప్రశస్తి తన్ను చెందినట్లు ఎట్టన చెప్పుకొన్నాడు. 
(5) ఎట్బ్జన నాలుగవ ఆశ్వాసం చివర- అయిదు, ఆరు, ఏడు ఆశ్వాసాల చివర “ఇది .:ష నన్నయభట్ట (ప్రణీతంబైన 
ఆరణ్యపర్వమునందు” అనియే వ్రాసి ఆశ్యాసాంతపద్యాలను రాజరాజనరేంద్రుడికి సంబోధనలుగానే వెలయించాడు. 


క. ధీరవిచారుండు తత్మవి | తారీతియు. గొంతదో(ప( దద్రచనయకా 
నారణ్యపర్వశేషము । పూరించె. గవీంద్రకర్ణపుటపేయముగాన్‌. 470 


ప్రతిపదార్థం: ధీరవిచారుండు= గంభీరమైన ఆలోచన కలవాడు, లోతైన యుక్తాయుక్తపరిజ్ఞానం కలవాడు; తద్‌+కవితా, 
రీతియున్‌= నన్నయభట్టుయొక్క కవిత్వపు పోకడ; కొంత+తో(పన్‌= కొంత వ్యక్తమయ్యేటట్టుగా; తద్‌+రచన యకాన్‌= ఆతని 
రచనయే అగునట్టుగా; ఆరణ్యపర్వశేషము= అరణ్యపర్వంలో (నన్నయ వదలిపెట్టగా) మిగిలిన భాగం; కవి+ఇం|(ద్ర, కర్ణ పుట, 
పేయముగాన్‌= కవి(శ్రేష్టుల చెవిదొప్పలచే (త్రాగదగినదిగా, రుచికరంగా; పూరించెన్‌= పూర్తిచేశాడు. 


తాత్పర్యం: గంభీరమైన యోచనచేసినవాడైన నన్నయభట్టుయొక్క కవితాశిల్పరీతి కొంత ప్రతిఫలించేటట్టుగా 
ఆతని రచనయే అయ్యేటట్టు ఆరణ్యపర్వశేషాన్ని కవివరేణ్యులకు (ప్రీతి ఘటించేటట్టుగా ఎజ్జన పూరించాడు. 


విశేషం: (1) ఈ కందపద్యం, దీనికి ముందున్న సీసపద్యం లేకపోతే ఈ అరణ్యపర్వశేషం ఎజ్జన (వ్రాసినట్లే తెలియదు. (2) 
ఈ రచన చేయటం ఎజ్జన నిష్కామకర్మగా భావించాడు. నన్నయపేరుమీదనే రాజరాజనరేంద్రుడిపేరుమీదనే నాలుగు, 
అయిదు, ఆరు, ఏడు ఆశ్వాసాలు వెలిశాయి. ఈ రెండుపద్యాల తరువాతి ఆశ్వాసాంత పద్యాలు, రాజరాజనరేం[ద్ర 
సంబోధనలు. ఆశ్వాసాంతగద్యం నన్నయపేర విలసితం. (3) ఈ పద్యంలోని మూడు పదగుంఫనలు - 1. ధీరవిచారుడు; 
2. తత్కవితారీతియు కొంతదోయ; 3. తద్రచనయకాన్‌- మిక్కిలి అర్థవంతాలు. 1. ఎర్రన ధీరవిచారుడు. తరచిచూస్తే 
ఆరణ్యపర్వశేషం నన్నయకృతం గాదనీ, ఎజ్జన రచన అనీ తెలుస్తుంది. జాగ్రత్తగా అనుశీలించటం అవసరం అనే హెచ్చరిక 
ఇందులో ఉన్నది. ఛందోరీతులలో భాషలో భావసంపుటీకరణంలో ఎజ్జన వ్యక్తిత్వముద్ర ఇందులో కానబడుతుంది. 2. తద్‌+ 
కవితారీతియు కొంత తోప. ఇందులో నన్నయ అనుకరణం కానవస్తుంది. (ప్రస్ఫుటంగా కానవస్తుంది. కాని అది! అంధానుకరణం 
కాదు. అది కొంతమా(త్రమే అనే రెండవ హెచ్చరిక గమనించదగింది. 3. తద్‌+రచనయ కాన్‌= తద్రచనయ కాన్‌. ఎజ్జన 
ఆరణ్యపర్వశేషం నన్నయకవితయే అనేటట్టుగా వ్రాశాడు. ఇందుకు ఆశ్వాసారంభపద్యాలు ఆశ్వాసాంతపద్య గద్యాలు నిదర్శనాలు. 


క. వీరావతార! విమలా । చార! మహోదార! శుభవిచార! సుజనమం 
దార! నవకీర్తి మౌక్తిక । హార! హరపదాబ్దమధుకరాత్మవిహారా! 471 


ప్రతిపదార్థం: వీర+అవతార!= వీరుడియొక్క అవతారం కలవాడా, వీరుడిగా జన్మించినవాడా!; విమల+ఆచార!= స్వచ్చమైన 
(ప్రవర్తన కలవాడా!; మహా+ఉదార= గొప్ప జొదార్యం కలవాడా! శుభవిచార!= మంచి ఆలోచన కలవాడా!; సుజనమందార!= 


1350 శ్రీమదాంధ్ర మహాభారతము 


సజ్జనులకు కల్పవృక్షం వంటివాడా!; నవకీర్తిమౌక్తికహార!= (కొత్తయశస్సు అనే ముత్యాలదండ కలవాడా!; హరపద+అబ్బ, 
మధుకర+ఆత్మవిహారా!= శివుడిపాదపద్మాలయందు తుమ్మెదరూపంతో విహరించేవాడా! 


తాత్పర్యం: వీరుడిగా అవతరించినవాడా! నిర్మలమైన నడవడిక కలవాడా! మంచి ఆలోచనలు కలవాడా! సజ్జనుల 
కోరిక లొనగూర్చటంలో మందారవృక్షంవంటివాడా! మాసిపోనట్టి కీర్తి అనే ముత్యాలదండ ధరించేవాడా! శివుడిపాద 
పద్మాలలో తుమ్మెదగా విహరించేవాడా! ఓ రాజరాజనరేం(ద్రా! 


విశేషం: (1) కీర్తి తెల్లగా ఉంటుంది. ఇది కవిసమయం. ముత్యాలహారం తెలుపు. (2) కోరిన కోరికల నీడేర్చేవృక్షం - 
స్వర్గంలోని నందనోద్యానంలో ఉండేచెట్టు మందారం. 


తరలము 
అమితవైభవ! లోభమోహమదాదిదుర్లభ! మంజువి 
భ్రమ విలాసితకామినీజన పంచబాణ! నిరంతరా 
నమదశేషనృపాలమౌళి పినద్ధముద్ధమణిప్రభా 
క్రమ సమంచిత విస్పురత్సదకాంతి నిర్దితపంకజా! 472 


ప్రతిపదార్థం: అమిత, వైభవ!= మితిలేని సంపదకలవాడా!; లోభ, మోహ, మద+ఆది, దుర్లభ= పిసినితనం, అజ్ఞానం, గర్వం 
మొదలైనవి పొందని వాడా!; మంజు, విభ్రమ, విలసిత, కామినీజన పంచబాణ!= అందమైన విలాసాలచేత ప్రకాశించేటట్లు 
చేయబడిన (స్త్రీలకు మన్మథుడి వంటివాడా!; నిరంతర+ఆనమత్‌+అశేష, నృపాల, మౌళి= ఎల్లప్పుడూ నమస్కరిస్తున్న 
౧ — 
నిఖిలరాజుల శిరస్సులపై; పినద్ద, ముగ్చ, మణి ప్రభా(క్రమ, సమంచిత= కట్టబడిన అందమైన మణులయొక్క కాంతులయొక్క 
వరుసలతో కూడుకొన్న; విస్సురత్‌+పదకాంతి, నిర్ణిత, పంకజా!= (ప్రకాశిస్తున్న పాదాలయొక్క వెలుగుచేత జయించబడిన 
పద్మాలు కలవాడా! (సామంతులైన అనేకరాజులు రాజరాజనరేం(ద్రునికి నమస్కరించేటప్పుడు వారి శిరస్సులపై ఉన్న కిరీటాల 


మణుల కాంతులవరుసలతో అతడి పాదాలు పద్మాలను జయించాయి. 


తాత్సర్యం: అపారమైన సంపదకలవాడా! పిసినారితనం, అజ్ఞానం, గర్వం మొదలైన గుణాలకు దుర్లభుడైనవాడా! 
అందమైన శృంగార చేష్టలచేత ప్రకాశించే (స్త్రీలకు మన్మథుడైనవాడా! ఎల్లప్పుడూ నమస్కరిస్తున్న అంతులేని రాజుల 
శిరస్సులపై కట్టబడిన అందమైన మణులకాంతులచే (ప్రకాశిస్తున్న పాదాల కాంతిచే జయింపబడిన పద్మాలుగలవాడా! 
అనగా సామంతులు శిరస్సుమోపి నమస్కరించగా వారి శిరోమణులకాంతులచే అతని పాదాలు కాంతిచే పద్మాలను 
తిరస్కరిస్తూ ఉన్నవని భావం (రాజరాజనరేం(ద్రా!) 


విశేషం: వృత్తలక్షణానికి చూడు: ఆరణ్య 4.402 విశేషం. 


గద్యము 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందు 
సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణయుద్దంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ 


ఆరణ్యపర్వము - సస్తమాశ్వాసము 1321 


చరిత్రంబును, సూర్యుండు గర్జునకు హితోపదేశంబు సేయుటయు. గర్భుజన్మంబును, నింద్రుండు 
విప్రరూపంబున( గర్జు కవచకుండలంబులు హరించుటయు, నారణేయంబును, యక్షప్రశ్నలును, ధర్ముండు 
ర 


~~ 


ధర్మజునకు వరంబు లొసంగుటయు నన్నది సర్వంబును సప్రమాశ్వాసము. 473 


శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యారణ్యపర్వము సమాప్తము 


తాత్పర్యం: ఇది ఉత్తమకవిజనులందరిచేత కీర్తించబడిన నన్నయభట్టుచేత రచించబడిన శ్రీమహాభారతంలోని 
(పదునెనిమిది పర్వాలలో మూడవదైన) ఆరణ్యపర్వంలో సీతకొరకై వెదకటం, లంకలో ప్రవేశించటం, రామరావణుల 
యుద్దం, శ్రీరాముడిఅభ్యుదయం, సావిత్రీచరిత్రం, సూర్యుడు కర్టుడికి హితోపదేశం చేయటం, కర్టుడి జన్మవృత్తాంతం, 
దేవేంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి కర్గ్టుడి సహజకవచకుండలాలను దానంగా స్వీకరించటం, అరణినిగూర్చిన 
కథ, యక్షప్రశ్నలు, యముడు ధర్మరాజుకు వరాలను అను[గ్రహించటం అనే అంశాలతో కూడుకొన్నది మొత్తం ఏడవ 


ఆశ్వాణం. 


ఆరణ్యపర్వంలో సప్తమాశ్వాసం సమాప్తం 


= శ్రీమదాంధ్ర నుహాభారతంలోని ఆరణ్యపర్వం ముగిసింది :- 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము పుట 
అ 
అంగిరసు భార్య నేను 808 
అంతంగాంతేయులు 931 
అంత(గలియుగాంతంబు 670 
అంత. దన కూర్మితమ్ము 1167 
అంత. దెగువసేసి 929 
అంత బటుతోమరంబుల 1161 
అంత. బరమేష్టిచోదితమైన 646 
అంత. బోక వెండియు 801 


అంత (బ్రభాతంబగుటయు 950 


అంత. బ్రహృష్టాతు ae 890 
అంత 716 
అంత 817 
అంత 1154 
అంత 1171 


అంత కసుతుహృదయంబున 875 


అంత నంగారకుండును 1029 
అంత నంతకసూనుం డంత 1290 
అంత ననంతకీర్తి 1188 


అంత నమ్మునీంద్రులహోమవిధి 807 


అంత నొక్కనాండు 678 


(ఐదవ సంపుటము ) 
ఆరణ్యపర్వశేషము 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
అంత నొక్క సంవత్సరంబు 1254 
అంతయు. జూచి యెంతయు 848 
అంతయుం జూచి వామదేవుండు 689 


అంతయు నెజీంగి రాఘవుండు 1062 


అంతరిక్షగోచరంబైన 1294 
అంత షస్టదివసంబు 820 
అంత సుయోధనుండు 950 


అందటుం గూడుకొని 1123 


అందు. గౌసల్యకు రాముండును 1045 
అందు6 బాండవులుండుట 882 
అందొక్క దూతం బిలిచి 961 
అంధక వృష్టిభోజకుకురా 606 
అంబ నవాంబుజోజ్ఞ్యల 632 
అంబరము వాయువగ్ని 757 
అంబుజాసను( డిందు 653 


ఆకటకట యిట్టి కష్టమునకు 933 
అకట పరాంగన నబల 1113 
అకట యిది పరుషవాక్యము 906 
అక్కట కీడు దలంచితి 833 
అక్కట నాహృదయము గడు 723 


అక్కట నీదెసం బతికి 1060 


పద్యము 

అక్కట నే నెజుంగనె 
అక్కట మృదుగా(తులు 
అక్కట యమ్మహారణము 
అక్కట లోకమెల్ల నగ 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కథకుండు శౌనకాది 
అక్కబంధు. డామిషార్థియె 
అక్కువలాశ్వునకు 
అఖిలదే శవాసులైన 

అభిల నక్షత్రతారా 

అఖిల లోకకర్తయగు 
అగుగాక కర్మఫలములు 
అగుగాక యట్ల యేమీ 
అగుగాక యేమి యిప్పుడు 
అగ్ని దేవుండు తొల్లి 
అగ్నిదేవునియందును 
అగ్నిహోత్రం బస్మదాత్మకం 
అ(గ్రజు వాక్యముల్‌ దలంచి 
అట ధర్మతనయుండు 


అట ధర్మపుత్రుండు 


631 


968 


1289 


పద్యము 

అట వామదేవుండును 

అట్టి క్రందున జయ(ద్రథుండు 
అట్టి నారాయణాఖ్యుండనైన 
ఇట్టి మహోత్సాతంబులు 
అట్టి యవసరంబున 
అట్టియెడం (ద్రిగర్తపతి 
అట్టియెడ నంగదుండు 
అట్టియెడ నధ్వరోత్స 

అట్టివి యేలపుట్టు 

అట్టి శారదాగమంబున 
అట్టగుటం జేసి ధర్మంబు 
అట్లగుటం జేసి హీన 
అట్లయిన నీకు నింద్రత్వంబు 
అట్టు సని చేతనారహితం 
అడరి నిఖిలాండకోటియు. 
అడరి నిశాతపట్టిసగదాసి 
అడరుచు దేవసైన్య 

అడవి కేంగుదెంచి యడరంగ 
అడిగిన యప్పుడ చెచ్చెరం 
అతండు త్రిలోక తంత్రము 
అత(డును దద్భావ మరయంగ 
అతని గని యించుకంతయు 
అతనికి. బుట్టి. బు(త్రు(డు 
అతని చుట్టును గుంభకర్ణాదు 
అతని చేతం బ్రతిష్టితం 
అతని భక్తికి. బబ్రియమంది 


అతని ముఖ గహ్యరంబుల 


794 


1258 


978 


788 


1107 


671 


699 


817 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

అతని యుద్దతి సైపక 
అతని యొద్దనుండి 
అతలంబున.6 ([గ్రుంగిన 
అతిగాంభీర్య విభూతి 
అతిథి ప్రియుండు విశిష్ట 
అతి నిందితము తమోగుణ 
అతి మలినాంగి బీర్ల 
అతివలు దన్ను. జేరుటకు 
అతుల (క్రోధ విఘూర్లమాన 
అతుల చతురంగసేనా 
అతుల సౌభాగ్య పుణ్య 
అతులిత దక్షిణాన్విత 
అతులితపుణ్యమూర్తివి 
అతులిత పుష్పపల్లవ 
అతులిత విష్ణుశక్తి 
అతులిత వృష్టికేకయ 
అతులిత శిలావితాన 
అత్తకు భక్తిగల్గి మది 

అత్తజీ రావణుండు 

అత్రి నిజంబ పల్కె6 దగ 
అది కలగాదు నిక్కువమయె 
అదియునుంగాక 
అదెయునుంగాక 
అదియునుంగాక 
అదియునుం గొండొక సేపు 
అదియును నతిసుందరం 


అదియును వారి నతి 


పుట 
1158 
883 
1033 
599 
977 
762 
1189 
807 
1029 
898 
881 
653 
782 
677 
706 
1008 
1100 
859 
1185 
626 
1229 
745 
882 
888 
694 
676 


1285 


1323 
పద్యము పుట 
అదియును సాళ్ళపతి 1199 
అది యెట్ల్టంటేని 614 
అది యెట్టంటేని 751 
అది యెమ్మెయినగునో యని 967 
అది యెల్ల విని దశానను 1151 
అదె నక్తంచరు లిందు 1230 
అద్దేవి నా కిట్టనియె 1132 
అధిక దుష్టాచారు(డైన 1189 
అధిప తొల్లి జగత్రయంబు 708 
అధిప ప్రొద్దుగ్రుంకు 1211 
అధిప విహగాకృతుల 791 
అధిప శిష్యుండను 1093 
అనంతరంబ నిరంతరానందం 966 
అనఘ జగ(త్రయార్చితు. 785 
అనఘ తమ్ములు నేను 928 


అనఘ దేవతలును మునులును 652 


అనఘ నితంబినీ తిలకమైన 734 
అనఘ నీ ప్రయత్నమున 634 
అనఘ _ భవత్సుకృతంబున 982 


అనఘ మా తండ్రి యొక్కనాండతి 802 


అనఘ యితండె ('త్రిపురహరు(డు 838 


అనఘ యిం[ద్రలోకమున కంటె 985 
అనఘ యిద్దేవుసన్నిధి 660 
అనఘ యీ జలాశయము 1290 
అనఘ యౌశీనరుండగు 746 
అనఘ శబ్దాదివిషయంబు 759 
అనఘుం డిక్ష్యాకుడీ యఖిల _ 702 


1324 

పద్యము పుట 
అనఘు(డు గృష్ణద్వైపాయన 1318 
అనఘు(డు ధార్తరాష్ట్రుండు 962 
అనఘు(డు మత్సుతుండు 707 
అనఘుండు సాత్పికుండగు 763 
అనఘు డూర్ష్యృబాహుండై 633 
అనపత్యులమగు మనకును 1272 
అనపరాధుల( గాన 1146 
అనయంబున్‌ (శుతవంతుడై 744 


అనయంబున నాత్మకర్మంబున 780 


అనయము దుస్తరమగు 1282 
అనలముచాయ మస్తకము 789 
అన విని యుధిష్టరుండ 1057 
అనవుడుం గర్జుం డిట్లనియె 1276 
అనవుడు(ద(త్రతిజ్ఞయు 952 
అనవుడు ధర్మజుం డనియె 1304 
అనవుడు నర్జునుండనియె 1287 
అనవుడు నాక్షణంబ 1284 
అనవుడు మద్రరాజసుత 1220 
అనవుడు మేటిధర్మమగు 1309 
అనవుడు వీనులు గొజవిం 1062 
అనవుడు శలు(డిట్లనియె 686 
అనవుడు సంతసిల్లి 823 
అనవుడు సూతుండిట్లను 683 
అనవుడు సైంధవుండనియె 999 
అనశన(వ్రతంబు సంకల్పించి 1127 
అనహంకృతు లక్రోధను 655 
అని కృతాంజలులై 905 


పద్యము 

అని కౌగిలించుకొని 

అని చిత్రసేనుండను 

అని చెప్పి కమలహితుం 
అని చెప్పిన నప్పార్టి 

అని చెప్పిన విని జనమే 
అని చెప్పిన విని యుధి 
అని చెప్పి పాండుతనయుల 


అని చెప్పి మజీయు 


అని చెప్పి మార్కండేయుండిట్లనియె 


అని చెప్పి మార్కండేయుండు 
అని చెప్పి యమ్మునీంద్రుం 
అని చెప్పి యిట్లనియె. 

అని తన్నాక్షేపించిన 

అని తలంచి తపంబు 

అని తలంచుచు నల్లన 

అని తెలిపిన నయ్యక్షుండు 
అని తెలిపి మజీయు 

అని తొడంగి యయ్యిరువురు 
అని దానిచేతి కిచ్చినం 

అని దివ్యుండు పలికిన 

అని దుఃఖించి భరతుండు 
అని దేవదూత వీడ్కొలిపి 
అని ధృతరాషుండు బహు 
అనినం గర్జుండు గారవపతి 
అనినం గలుషించి 

అనినం గార్తికేయుం 


అనినం గృతాంజలియై 


పుట 
1170 
883 
1252 
1304 
1241 
1196 
1241 
759 
837 
628 
711 
773 
625 
785 
648 
1310 
750 
625 
1273 
1309 
1065 
988 
878 
957 
1072 
833 


706 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము పుట 
అనినంగొండొక విచారించి 623 
అనినంగాశికుండు 752 
అనినం(గ్రాంచారి వారలం 820 
అనినం దద్వవచనంబుల 1182 
అనినం దపననందనుం 1280 
అనినం బరమేష్టి 1056 
అనినం బాంచాలి మందస్మిత 863 
అనినం బాంచాలి (ప్రకంపిత 1001 
అనినం బాంచాలి భీమార్జు 1033 
అనినం బాండవా(గజాండు 975 
అనినం (బ్రహృష్టహృదయుండై 1240 
అనినం (బ్రీతుండై పితామహు 805 
అనినం (బ్రేతపతి 1222 
అనిన గన్నుమూయదు 1306 
అనిన గర్లుం గౌంగింటట 967 
అనిన గర్గునకు సూర్యుం 1247 
అనిన గలకల నవ్వి 709 
అనిన గుమారుండు 823 
అనిన గుమారుండు వినయం 829 
అనిన గౌశికుండతని 775 
అనిన జెవులం గొరవి 1190 
అనిన దెలివొంది 1169 
అనిన (ద్రిజటపలుకుల 109 
అనిన6 బతివ్రతాతిలక 727 
అనిన బోక నిల్చి 844 


అనిన (బ్రహసితముఖుండగుచు 1098 


అనినన్‌ మాతలి నాదరించి 1184 


పద్యము 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


జయ[ద్రథుండు 
దానికి సూర్యుం 
దాని (ప్రగల్భ వచన 
దేవదూతంజాూచి 
దేవసేన దేవేంద్రున 
ధర్మజుండు వాని 
ధర్మజుండిట్టను 
ధర్మజుండిట్టను 
నంతకు(డిటను 
ey 
నంబరచరుండు 
నగుచు నాత. 
నగ్నిదేవుండిట్లనియె 
నగ్నిభవుండు 
నజ్ఞానకితెగువ 
నట్ల చేయుదు 
(అ) 

నతండట్రకాక 

oe | 
నతండటెన 

యై 
నతండమ్మానిని 
నతండయ్యతివం 
నతండర్జునున 
నతండాజల 
నతండిటనియె 

sp) 
నతండిటనియె 

స! 
నతండు గయ్యంబు 
నతండు నీదైన 
నతండెప్పిధంబున 


నతడు గొండొక 


పుట 
1007 
1261 
677 
982 
802 
962 
1033 
1303 
1224 
1306 
832 
786 
837 
1105 
1228 
1212 
1209 
1076 
1061 
917 
635 
1042 
1303 
1032 
1313 
1277 


889 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అతని 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


అనిన 


నతండు లోకమున 
నతనికి ద్యుమ 
నతనికి గంధర్వు 
నతనికి ధర్మవ్యాథుం 
నతనికి నత్తపోనిధి 
నతిపీతుం డగుచు 
నది యాదరింపక 
నదియు. గొండొక 
నద్దురాత్ముండు 
నద్దేవుం డతనికి 
నప్పాంచాలి 
నమ్మహాద్విజుండు 
నమ్మహా(ప్రాజ్ఞుం 
నమ్మహాభాగ 
నమ్మహీకాంతుండు 
నమ్మహీదేవుం 
నమ్మహీపతి 
నమ్మహీపతికి 
నమ్మాటదన 
నమ్మునికుమారుండు 
నమ్మునీశ్వరుం 
నమ్మేదినీశ్వరుం 
నయ్యంగన 
నయ్యంగన (క్రోధ 
నర్జ్హును. డతని 
నవ్విప్రుండు సత్త 


నశ్వపతి యతని 


పుట 
1310 
1206 
912 
777 
1043 
824 
1290 
1201 
1002 
1317 
1017 
755 
1286 
1223 
697 
728 
1204 
1283 
935 
687 
870 
640 
1014 
1003 
918 
762 


1206 


పద్యము 

అనిన నింద్రుండు దీనికిం 
అనిన నింద్రు డిట్టనియె 
అనిన నిది వోలునని 

అనిన నిదివోలునని 

అనిన నివి యేటిమాటలు 
అనిన నుదరిపడి 

అనిన నేనును సంభ్రమంబున 
అనిన నే మతనికి 
అనిన(బతి(వతా 

అనిన (బ్రహసిత 

అనిని భీష్మువచనంబుల 
అనిన మార్కండేయుం 
అనిన యనంతరంబ దేవ 
అనిన యనంతరంబ 
అనిన యనంతరంబ 
అనిన యనంతరంబ 
అనిన యనంతరంబ 
అనిన రాధేయుండు 
అనిన వానికి నప్పరమేశ్వరి 
అనిన వానికి నమ్మానపతి 
అనిన వారలొండొరువుల 
అనిన విని ధర్మజుండు 
అనిన విని ధర్మనందనుండ 
అనిన విని ధర్మనందనుండు 
అనిన విని 'బ్రాహ్మణుండు 
అనిన విని యక్షుం 


అనిన విని యుధిస్టిరుండు 


1326 
పద్యము 
అనిన విని లజ్ఞాకలిత 


అనిన విని వైదేహి 


అనిన విని సూతతనయు(డు 


పుట 
863 
1080 


1243 


అనిన వివ్వృచ్చుం డవ్వియచ్చరుల 912 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 

అని పలికి సావి(త్రి 

అని పలికె నప్పుడు 

అని పలుకంగ గాతమ 

అని పలుకుచు నొయ్యనొయ్యన 
అని పలుకుచున్న ధాత్రేయిక 
అని పలుకుచున్న యంగదు 
అని పలుకుటయు 

అని పలుకునప్పు డాతని 

అని పూర్వవైరస్మరణ 

అని పెక్కు దెజంగుల 

అని బహు(ప్రకారంబులం 

అని బుద్దిసెప్పి వీడ్కొలిపిన 
అని మణేయుం బెక్కు 

అని మతియు( గౌశికునకు 
అని మజీయు ననేక 

అని మార్కండేయుంగతని 
అని మార్కండేయుండుసెప్పిన 
అనిమిషదానవేంద్రులకు 


అనిమిషయక్షరాక్షస 


పుట 
1206 
852 
624 
1081 
1016 
1147 
1192 
1069 
908 
1299 
1234 
922 
701 
767 
1263 
797 
853 
802 
1111 


700 


అనిన వైశంపాయనుం 1252 
అనిన సంతసిల్లి కుంతీ 607 
అనిన సంతసిల్లి కుంతీ 1256 
అనిన సంతసిల్లి యగ్ని 809 
అనిన సంతోసిల్లి కురుపతి 958 
అనిన సావిత్రి యతని 1211 
అని నుతింపంగ మణియును 966 
అని పనిచినం గృత్యయు 944 
అని పనిచినం గోటికాస్యుండు 993 
అని పలికి జానకి 1114 
అని పలికి తదీయ 1230 
అని పలికి తన పు(త్రు 619 
అని పలికి దశరథా(గ 1139 
అని పలికి దుర్వాసుం డరిగె 982 
అని పలికి (ద్రౌపది 1010 
అని పలికి ధర్మవ్యాధుండు 745 
అని పలికి పితామహుం 1053 
అని పలికి మణియు 1226 


అని పలికి యమ్మహాసేనుండు 834 


అనిమిషసిద్ద సంయమి 


అని వేలంపు6 జందంబున 856 


అని యడిగినం దార్‌క్ష్యుం 


620 


అని యడిగిన నమ్మహాముని 969 


పద్యము 
అని యడుగుటయు 


అని యత(డు సనిన 


అని యతని నొడంబతిచి 


అని యప్పగించి యప్పార్థి 


అని యభినందించి 
అని యా(క్రోశించుచు 


అని యాక్షణంబ 


అని యాదేశించి యంతర్శితుం 


అని యాశ్యాసించు సమయం 


అని యిట్లందణునన్ని 
(op) 


అని యిట్టు సువ్యక్తంబైన 


అని యివ్విధంబున 


అని యిష్టధనము లిచ్చినం 


అని యుధిష్టిరుం 


అనియును నతనియందు 


అని యూహించి త(త్రకారంబు 


అని యెంత సెప్పిన 
అనియె నప్పుడు భీమ 
అనియె నప్పుడు సత్య 


అనియె నిట్టయ్యేవురు 


అని 


అని యేడ్వంగ6 దద్వచనము 


అని 


అని యేను వేండికొనుటయు 


యెల్లం దునుమాడి 


యేడ్చుచుం గుంతి 


అని పలికి యీశ్వరుం 1041 


అని పలికి రప్తుడు 
అని పలికి వెండియు 


అని పలికి సమీపగతుం 


772 


873 


934 


అని యడిగిన నమ్మహాముని 926 


అని యడిగిన మది నించుక 
అని యడుగుచున్న యెడ 


అని యడుగుటయు 


855 


610 


1058 


అని యొడంబడకున్న 
అని యొడంబటిచి 


అనిలతనూజ ధూ[మ్రాక్ష 


పుట 
1307 
1129 
1140 
1257 
1238 
1012 
733 
1228 
609 
1288 
798 
692 
628 
1308 
1278 
1123 
814 
962 
1211 
1013 
915 
1082 
1271 
651 
888 
1266 


457 


పద్యము 

అనిలసుతుండు నీలుండు 
అని వానికిం బ్రదక్షిణంబు 
అని విచారించునెడ 


అని వితర్కించి యప్పటికి 


అని వినుతించి కృతార్థుండయ్య 
థె 


అని వివరించిన విని 

అని వెండియు 

అని శంకించి నిజశిష్యు 

అని శకుని సెప్పుచుండ 
అనిశము( బాండుపు(త్రులకు 
అనుచు. జేరువనున్న 
అనుచు నయ్యువరాజు 
అనుజన్ములు. బాంచాలియు 
అనుటయు నక్కాంత 
అనుటయు నత్రి యిట్లనియె 
అనుటయు నద్దేవు( 
అనుటయు నయ్యంధన్నృపతి 
అనుటయు నవ్యాక్యము 
అనుటయు నాత. డిట్లనియె 
అనుటయు భార్య యిట్లనియె 
అనుటయు భీమసేనుండు 
అనుటయు లుబ్దకుం 


అనుడు. దదాజ్ఞం బూని 


అనుడు నత. డేను సూర్యుండ 


అనుడు నే నిట్టంటినయ్య 
Lee] 
అనునెడ నిం(ద్రు( డిట్లనియె 


అనుపమతేజు( డున్నత 


735 


1119 


1244 


693 


821 


873 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

అనుపమ మెట్టివారలకు 
అనుమాన మొక్కింతయును 
అనృతమున కెంత వెజతును 
అన్నంబు వెట్టి నత(డు 

అన్న కుమార నీయట్టి 
అన్నతోడ నలిగి 

అన్న దుశ్శాసన నిన్ను 

అన్న యిచ్చట నే నొంటి 
అన్నలు. దమ్ములున్‌ సతియు 
అన్యాయార్డి తమైన 
అపగతజనశబ్దమై 

అప్పు డంబరంబున దివ్య 
అప్పు డింద్రుండు మున్ను 


అప్పుడు నీవు సూడంగ 


826 


927 


అప్పుడు రణభూమి యంతయు 1030 


అప్పుడు వయోవినయ 
అప్పురుషుండును నధిక 
అబల నీమం(త్రబలమున 
అబల వెణవకుండు 
అభినవ పద్మదళాక్షు 
అభినవ భానుబింబ 
అభివందనంబు సేసి 
అభ్యంతర గృహంబునకు 
అమరంగ దాక్షిణ్యము 
అమర బుణ్యదినంబు 
అమరవరేణ్యుపన్నయిన 


అమరవైరి విభుండు 


1181 


1216 


1261 


1077 


1058 


1183 


1244 


770 


1308 


1205 


919 


1153 


పద్యము 
అమరానీకవిసృజ్యమాన 
అమరు లిచ్చోట నుండలే 
అమల తపోనివాసులు 
అమల నివాతసాధముల 
అమితవైభవలోభ 
అమృతమయంబుసువ్వె 


అమ్మగువ కాపున్న 


871 


1320 


1243 


1104 


అమ్మ నీ కెంతయు హర్షంబుగా 1106 


అమ్మనుజోత్తముండ 
అమ్మనోజ్ఞరత్న మక్కునC 
అమ్మలార మీవలసినయట్ల్ట 
అమ్మహాత్ముండు బహువిధ 
అమ్మహాత్ముండు మంద 
అమ్మహాదేవుముందట 
అయనయసం(గహుండు 
అయినను నన్నడిగితివి 
అయ్యగ్ని సంభవు 
అయ్యధర్వాగ్ని తేజంబును 
అయ్యలార జటాయువని 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున నాముక్త 
అయ్యవసరంబున 

అయ్యా నీవు బకరూప 
అయ్యుధిష్టిరునకు( బియం 
అరదము దేహ మింద్రియము 
అరయంగ జీవితంబు గడు 


అరసి యొక్కెడ 


1306 


1133 


1105 


696 


1314 


840 


1021 


1018 


819 


796 


1127 


1078 


1168 


952 


1300 


1275 


761 


768 


1130 


1328 

పద్యము 

అరుగుదెంచితి రామలక్ష్మణు 
అరుణాశ్యయుక్రంబు లయిన 
అరుదుగ నమ్మహాత్ముని 
అరులు మిగుల. గొని 
అర్జునానిల(పేరితం 
అర్జునుండు దుర్ణయుండని 
అజువదికోటులు గపివరు 
అలఘునిశాతశ(స్రమున 
అలయక మం(తతం(త 
అలసవిలాసలాలస 

అలిగి యుధిష్టిరుండును 
అలుకమెయిం దొలంగి 
అల్ల కాంచనరథము పై 
అల్లన నగుచు నిట్లనియె 
అవధరింపుము దేవ 

అవని విదీర్లమైనను 
అవభృథశోభితుండై 
అవమానితులై ధరణీ 
అవశగతి( గామరోషాది 
అవియెల్లం దునుమాడి 
అవిరోధంబుగ 

అవ్యక్తతత్త మరయయగ 
అవ్వియచ్చరుల 
అసదృశకార్ముకధరు.డై 
అసదృశతేజుండు 
అసుఖాకారత నిద్ర 


అసురవీక నొకమహా 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 
అస్మ(త్రసాద విశేషంబునం 
ఆ 
ఆకులపడి నలుదెసలం 
ఆకులముగ తైబ్యుల 
ఆ (క్రోధునకు రసుండు 
అ క్షణంబకెతుకాతిశయ 
ఆడితి( బెక్కు మాటలవి 
ఆతతజేజు( డున్నత 
అతనింగాంచి తద్భలము 
అతని ను(గ్రతేజు నిటలాక్ష 
ఆతని య(స్తవీర్యము 
ఆతని శరపాతంబుల 
ఆతెజు6 గాత్మ6 గాంచి 
ఆత్మజుండు సువ్వె పురుషున 
ఆత్మధర్మనిరతులైన 
ఆదిత్యనిభుండు విపుల 
ఆదిత్యార్భిత పాదపద్ము 
ఆదిదేవుండగు మహాదేవు 
ఆదిదేవుండవైన నీవు 
ఆ దివ్యాస్త్ర జృలనము 
ఆ పతివ్రత యట్లయా 
ఆపత్సము[ద్ర మగ్నంబై 
ఆ పదియేవురు సుభీముండు 
ఆపుండను వహ్ని యతులిత 
ఆ మారుతంబు గ్రోలి 
ఆ మెలంత సేయు సవినయ 


ఆయతకుంత కారు శక 


పుట 


1040 


1167 
1030 
788 
890 
691 
1048 
1154 
850 
1274 
1151 
709 
1308 
1225 
810 
1038 
836 
1317 
716 
1240 
1238 
790 
793 
646 
1208 


899 


పద్యము 

ఆయతబాహు లు(గబలు 

ఆ యెలనాంగభర్త గడు 

ఆ యెలుం గేర్పడ నవనీ 

ఆ రక్కసుండునుం దనచేసిన 
ఆ రక్కసు డాచేయి దునియ 
ఆ రాక్షసకుమారులు దండ్రి 
ఆ రాక్షస వృషభుని 

ఆ రాజపుత్రుల నారూఢ 

ఆ రామవ్రజ చైత్యసద్మ 

ఆ రావణుండు నిజ 

ఆ రావణు దేహంబున 

ఆర్బి వనుక దగిలి యశని 
ఆలములోన వీకళ నమరా 

ఆ లవణాబ్ది మధ్యమున 
ఆలస్యం బొకయింత లేదు 
ఆలిని రాజ్యము. గోల్పడి 
ఆలోనన విరథుండనై 

ఆ వనచరుండును రామునకు 
ఆ వనజాక్షి పరిస్సుట 


ఆ వనిత వచనములు 


ఆ విభుకాంత గాదె జనకాత్మజ 


ఆ వైవస్వతుం డొక్కనాండు 
ఆ వైశవణుండు దన 

ఆ శంయునకు ధర్మపత్ని 

ఆ సమయంబునం జైత్ర 

ఆ సమయంబున నక్కడ 


ఆ సమయంబున నఖిల 


1098 


928 


1102 


1198 


1097 


1043 


634 


1046 


787 


813 


1103 


1182 


పద్యము పుట 


ఆ సమయంబున నమ్మునీంద్రు 806 


ఆ సమయమున మున్న 944 
ఆ సరోవర తీరంబున 1092 
ఆ సాళ్ళభూవిభు యాప్త 1239 
ఆ హరివీర వాహినుల 1136 
ఆహవనీయ ముఖంబున 805 
gi 
ఇంక నెవ్వారికి నిట్టి 1038 
ఇంక వీరి నెజింగితేనియు 1018 


ఇంతకు మున్న వాండు సనియెం 1015 


ఇంతకు మున్నెన్నండు నే 1231 
ఇంతయు నెటింగింప నీవ 611 
ఇంతయు వినవలతు ననిన 784 
ఇందు. జేసిన పుణ్యంబ 974 
ఇందు జేసిన పుణ్యంబులెల్ల 986 
ఇంద్రకల్పులైనయేవురు 1015 
ఇం(దైయంబు లన నెయ్యవి 756 
ఇం(దైయంబు లనంగ నెయ్యవి 743 
ఇం(ద్రియంబులు దివిచిన 761 
ఇం(దైయార్థంబుల కెలసిన 756 
ఇచ్చి మణియు నిట్లనియె 1316 
ఇచ్చెద శక్తి నీకు విను 1279 
ఇట రాఘవుండును సుగ్రీవ 1144 
ఇట్టికల్సాంతంబు లనేకంబులు 606 
ఇట్టి దివ్యసుఖము లే నొల్లం 988 
ఇట్టిది సమయంబుగా. 1280 
ఇట్టి మహోత్సాతంబులు 813 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఇట్టి వర్తనముల నెపుడు. 


ఇట్టు 


లేయుటయును నెప్పటి 


ఇట్టతండు గంధమాదనంబు 


ఇట్టతిదూరంబుగా 


ఇట్టరిగి భరతాది 


ఇట్టరిగి యందు గృత 


ఇట్టాడ నర్హమే యే నేడ 


ఇట్టాదంపతులు ప్రమోద 


ఇట్టాదంపతులు మంద 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


ఇట్టు 


కుంభకర్షుండు 
కాంతేయులచేతం 
ఖరదూషణాదులం 
గవిసి చిత్రసేనుండు 
గవిసివం బ్రాకార 
జటాయువుం గూల్చి 
జనియించిన యర్భకుం 
త్రిగర్త శిబిసింధు 

దన సాధనంబులు 
దలంచి భిక్షగొనుచుం 
దలపడి యవ్వీరు 
దలపడి రామరావణు 
దశరథుండు సురలోక 
దుర్యోధనుండు గర్ల 
దృఢాశ్వ కపిలాశ్వ 
దేవతలు గుమారు 
నిలిచి కౌంతేయా(గ్రజు 


నిహన్యమానంబు 


పుట 
862 
1292 
1054 
1075 
1195 
971 
1080 
1273 
1213 
1166 
914 
1068 
901 
1150 
1084 
1267 
1023 
800 
727 
1178 
1185 
1063 
954 
715 
818 
1301 


847 


1329 

పద్యము పుట 

ఇట్టు నేలంబడి తడయక 1011 

ఇట్టు నొచ్చి గంధర్వనాయకుండు 916 

ఇట్లు పనిచిన 899 
భం 

ఇట్లు పబిచుటయును 682 

ఇట్టు పుట్టిన యప్పావకుండు 789 

ఇట్టు ప్రసన్నులై యింధద్రాది 717 

ఇట్లు ప్రహస్తుండు వడినం 1156 
లా 

ఇట్టు ప్రీతుండై యతండు 1047 

ఇట్లు బలచండబలవ(జ 1164 
లా 

ఇట్లు బెట్లుగా నడంభిన 1035 
ల లు 

ఇట్లు మహిషాసురసంరక్షితం 843 

ఇట్టు రాఘవుండు సీతా 1133 

ఇట్టు రాజవేషంబు వికల్పితంబు 1036 

ఇట్లు లోకంబెల్ల నేకార్లవంబైన 638 
మ. క్‌ి (3c) వ్‌ 

ఇట్లు వచ్చి మహాదేవుండు 825 

ఇట్టు వచ్చి వాసుదేవుండు 603 

ఇట్టు వచ్చి సఖీజనంబు 1200 

ఇట్టు వడచి యెడనెడం 1137 

ఇట్లు వనిచిన 899 
ధం 

ఇట్లు వికలేంద్రియుండై 806 
౧ (a 

ఇట్టు విరథుండయి కర్గుండు 903 

ఇట్టు విహరించి యహిత 1024 

ఇట్లు విహితమంగళాచారుం 828 

ఇట్లు వెడలి కట్టెదురనున్న 1097 
ల లు 

ఇట్టు వెడలి యభేద్యంబగు 1152 

ఇట్టు శరణ్యవరేణ్యుండైన 650 

ఇట్టు శుక్షపక్షంబునం 811 


1330 
పద్యము 
ఇట్టు సంత్యక్తశరీరుండై 
ఇట్లు సని కువలాశ్వుండు 
ఇట్టు సనిచని మజియు 
ఇట్టు సనుదెంచు కురువీరుల 
ఇట్లు 
ఇట్టు సూతపుత్రుని వికృత 
ఇట్టు సేతుమార్గంబున 

ఇత డెత్తటి నెయ్యది 
ఇత్తెబింగున ధూ[మ్రాక్షుండు 
ఇది కృతయుగ ్రవర్తనంబు 
ఇది చిత్రసేనుండను గంధర్వ 
ఇది తగునే దశాసన 

ఇది నీకు. బరమసౌభాగ్య 

ఇది పరమయోగదర్శన 

ఇది మనుష్యకృతంబు గాదు 
ఇది మనుష్యుల కర్మగతి 

ఇది యట్టిద నీచెప్పిన 

ఇది యస్మదీయ ్రభావంబు 
ఇది వొసగదు పాండవులం 
ఇది సకలంబు. గాంచి బుధు. 
ఇది సకలసుకవిజనవినుత 
ఇది సకలసుకవిజనవినుత 
ఇది సకలసుకవిజనవినుత 
ఇది సకలసుకవిజనవినుత 
ఇనకులతిలకుండు బాణాసన 
ఇనవంశోత్తము. డిప్పుడ 


ఇను6 డజచేత మాటువడు 


1220 


898 


సల్ల యందు మండూకంబు 679 


1282 


1142 


1254 


1159 


672 


895 


1181 


867 


765 


1293 


616 


763 


621 


1039 


754 


719 


923 


1115 


1320 


1145 


1077 


1270 


పద్యము 
ఇను డున్న దెసనుండి 
ఇన్నలినాక్షి యెవ్వతియొ 
ఇప్పుడు కామ్యకవనంబు 
ఇబ్బంగిం బెనంకువ 
ఇమ్ము నరేశ్వర మాతురగ 
ఇవ్విధంబున 
ఇవ్విధంబునం బెక్కు 
ఇవ్విధంబున గంధర్వులు 
ఇవ్విధంబున ధర్మంబు 
ఇవ్విధంబున నాణుపర్వంబులు 
ఇవ్విధంబున నాణుమాబులు 
ఇవ్విధంబున మహిషాసురుం 
ఈ 
ఈ కన్నియ నాకూంతురు 
ఈ కమలాక్షి నాకు 
ఈ జన్నమొ నర్చియ 
ఈత. డగునె మీబాలకుచేత 
ఈతని పౌరుషం బరయ 
ఈ దురాత్ముండు మిమ్ము 
ఈ దేవదేవు కరుణం 
ఈ నగంబు శృంగంబున 
ఈ పిన్నది నాకూతురు 
ఈ యేకార్లవ మీవటక్షితి 
ఈ యొడలు విడిచి వేజొక 
ఈ రాజసుతునకు నిద్దినం 
ఈ లోకమ యగు గొందజ 


ఈ లోకమునకు మీందై 


పుట 
1012 
992 
970 
1159 
687 
1099 
675 
899 
669 
979 
810 


851 


1205 
993 
965 
620 

1020 
917 
660 
638 

1256 
651 
753 

1237 
614 


983 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 
ఈ వచ్చురథంబులవా రేవురు 
ఈ వనమునందు రాక్షస 

ఊఉ, ఊ 
ఉక్కున శూ(ద్రులత్యుగ్రులై 
ఉన్నంత. దదాశ్రమవాసు 
ఉపకారం బొనరించితి 
ఉపవాస(వ్రతసంతతాధ్యయన 
ఉపవాస[శమమించుకేనియును 
ఉరమాడి యా శరంబుచ్చి 
ఉరమునయందు. గన్నులు. 
ఉరఘర్మాఘవిఘాత 
ఉరుతర విక్రమాఢ్యు 
ఉణువగు నారికె పంటలు 
ఉటుముచు నంత్యకాల 
ఉల్ల పద్మాకరము పొంత 
ఉల్లము సత్యసంయమము 
ఊలజక మీజనాడెదవు 

బె 

ఎంతయు వృద్దులై తమకు 
ఎక్కడి రాఘవు6 డక్కట 
ఎచట నున్ననైన నెల్లప్పుడును 
ఎట్టి కష్టుడైన నిట్టి 
ఎడపక వాజ్మనఃక్రియల 
ఎదిరిం దన్ను నెణుంగండు 
ఎన్నండు నిట్టిసాహసము 
ఎప్పుడు ధర్మహానియగు 


ఎయ్యది ధర్మువునకు( 


పుట 
1017 


1090 


668 
1236 
635 
615 
1212 
1165 
1088 
1103 
882 
665 
1174 
995 
605 


624 


773 
1080 
1269 
1037 
1220 

897 

920 

656 


1307 


పద్యము 

ఎయ్యెడకుం జనిన 
ఎజకలు గల కుల శైలము 
ఎటీగి యెటింగి నేండ 
ఎటింగితి నిన్ను నేను 
ఎతుగక తప్పుగా 
ఎఖుగక తపుసేసితి 
ఎతు(గవుగాక రాఘవు 
ఎలుంగు రాలుపడ వారలం 


ఎల్లభంగుల నిశ్చయం 


ఎవ్వ6 డమ్మహాసురు వధియించు 


ఎవ్వండు సత్యంబ యెప్పుడు. 
ఎవ్వరిదాన వంబుజదళేక్షణ 
ఎవ్వలన నుజుకునో 

ఏ 
ఏకాన్న్వయజాతులైన 
ఏకోత్సవంబులయ్య 
ఏడుమాట లాడినయంత 
ఏ దినమునందు షణ్ముఖు 
ఏ నడిగిన యర్థములకు 
ఏనింద్రియములు మనసును 
ఏ నిమ్మెయి నుత్తమ 
ఏను దానవనాయకుండ 
ఏను దుర్చలుండ నైతి 
ఏను దేవేంద్రపదవి నుండ 
సీను ధర్ము(డ(జావ్వె 
ఏను నీమనోరథంబు 


ఏనును నీవలన నిజము 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
ఏనును బాండునందనులు 
ఏను మండూక నాయకుండ 
ఏను వలదన్న జూదము 
ఏను విశ్వావసుండను 
ఏను సకలలోకేశ్వరుండ 
ఏ నెలుంగమి నిట్లడిగితి 
ఏ పుణ్యసతికి నీవింకం 
ఏమికతమున భూదేవు. 
ఏమిట (్రోత్రియు( డన(జను 
ఏము తపంబు సేసి 
ఏల మదిరాక్షి వలవని 

ఒ 
ఒండొరు6 బట్టుచుం దిగుచు 
ఒండొరుల చెయిసణుచి 
ఒండొరువులమొగంబులు 
ఒకయల్పమనుజ[క్రియ 
ఒకరుండ ధాత్రియంతయును 
ఒక్కదనుజాధముండు 
ఒక్కదినంబునందు 
ఒక్కనా( డమ్మహారథులు 
ఒడలు వశంబు గాదు 
ఒడ లెల్లం బిండికూడుగం 
ఒడిసి తలవట్టి నేలం 
ఒనరంగ నాకస మాదిగ 
ఒప్పెడునదియైనను గడు 
ఒరులు వచ్చిన చొప్పులే 


ఒవ్వనివారల యెదురున 


1296 


పద్యము 

ఓ 
ఓకర్ణ సుజనవినుత 
ఓయన్న యీ తటాకము 
ఓ యయ్యలార యేను 
ఓరి దురాత్మ యీ యబల 
ఓరి దురాత్మ యీయబల 
ఓరి దుష్టాత్మ యే నిట్లు 

క 
కడగి ధర్మముతోడ 
కడగి బుద్దిబలంబునంద 
కడు(గ్రొవ్వి తేకువసొడియె 
కడుందడవు నిద్రవోయితిం 
కడు దుఃఖము నొందితినని 
కడు నుగ్రంబగు వ్రతమిది 
కడునెయ్యురు హితముగ. 
కడుమరగిన సౌఖ్యంబులు 
కడు మృదువులనుచు( 
కడురేపకడయ మేల్కని 


కడు లజ్జ్ఞయు దైన్యంబును 


కనకమృగమట్లు దను 
కనకమృగరూపమున( 
కని గంధర్వులు గ్రమ్మణి 
కని డెందంబున( దల్లడం 
కని తదీయసమరద్దికి 


కని దానిం (బ్రవేశించి 


1331 


1332 
పద్యము 

కని ధూ(మ్రాక్షుండు 

కని భక్తి మైక్కుటయు 

కని యంతంత నా(క్రందన 
కని యంత గదిసి 

కని యిది రత్నాకరమివ్వననిధి 
కనియెం గోమలినీలమేఘ 
కనియెం గోమలి నీలమేఘ 
కని విస్మితుండనై 

కని సుగ్రీవుండు బిట్టదల్బు 
కనుకని( గూడి దుర్దనులు 
కన్నీరు జడిగొని క్రమ్మ( 
కన్నుల నిద్రదేఅగ 
కన్నులు వచ్చి యెల్లెడలు( 
కమనీయంబగు జన్నిదంబు 
కమనీయ కనకపుంఖ 
కమనీయ కమలినీ కల్లోల 
కమనీయ కమలినీ కహ్లోర 
కమనీయ జలదవర్గుని 
కమలభవ (ప్రదత్తవర 
కమలహీనమైన కమలాకరము 
కరము దుఃఖపడిన(గాని 
కరినికరంబుతోం దొడరి 
కరిరాజగమన మాతెజు( 
కరివర కిరి కూర్మక్ష్మా 
కరుణామూర్తివి నీవు 

కర్ణుని యాడినమాటలు 


కర్మవ శత6 జూవె కలుగు 


పుట 
1157 
618 
1066 
676 
1126 
1215 
1065 
647 
1165 
829 
1130 
1164 
1235 
1078 
1186 
1213 
1091 
647 
851 
1013 
865 
1027 
994 
718 
1249 
939 


752 


పద్యము 

కలడు మద్రేశుండు ఘను. 
కలదు దేవగుహ్యంబని 
కలనీలకంఠకోలాహల 
కలయ నరలు వచ్చి 
కలవారెల్లను మడిసిరి 
కలిమియు లేమియున్‌ 
కామంబును ([గ్రోధంబును 
కార్యఫలములయెడ. 
కార్యమొక్కటియును లేదు 
కాలచ(క్రము నిర్వికల్పము 
కాలవిపర్యయంబున 
కాలుండంజువ్వె యే గమలాక్షి 
కావరయ్య యనిన6 గరము 
కావున 

కావున 

కావున గార్యజ్ఞుండవగుము 
కావున బతియనుగమనం 
కావున బతులకు నెప్పుడు. 
కావున నిట్టిదురవస్థ 

కావున నిత్యము సమ్యగ్భావము 
కావున నిప్పుడు మదీయ 
కావున నీవు దృఢరజ్ఞు 
కావున నీవు ప్రాణములు 
కావున భూతంబుల 

కావున మదీయంబులగు 
కావున మిత్రమనోరథం 


కావున శిష్టాచారనియతిం 


పుట 
1197 
1252 
598 
625 
1160 
1206 
768 
750 
1261 
657 
973 
1216 
908 
610 
694 
941 
1224 
857 
932 
865 
1262 
636 
1248 
782 
1302 
1227 


743 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 

కావున శోకదైన్యముల 
కావున సత్యవంతుని 

కీరియ యిచ్చు. బుణ్యగతిం 
కీర్తి విడువంజాలం గీర్తితో 
కుండలములు గవచము 
కుడిచినపిమ్మటం గుసుమ 
కురుకులశేఖరుం డత(డు 
కులమును సిరియును 
కులవతులును సతులును 
కులశీలోన్నతియు 
కులశైలంబులు (గక్కునం 
కులిశపాతభంగురమైన 
కూడినకొండ(ముచ్చులను 
కృతత్రేతాద్వాపరకలి 

కృత మతియె యేడే(డులు 
కృతము దలంచి చిత్తమున. 
కృతయుగమునందు ధర్మువు 
కృతహస్తుండు ప్రహస్తు( 
కృష్ణద్ద్వైపాయనుండును 
కొండొకసేపునకు మహోద్దండ 
కొందబుసూతు లశృ్వముల( 
కొడుక విన్ను. గాంచు 
కొడుకు గనియె సహజ 
కొడుకు నిందును నందు 
కొడుకులం దెల్లం గడుగూర్చు 
కొని వేగంబున దక్షిణాభి 


కొనుమిదె నీ మనఃప్రియునిం 


పద్యము - పుట 
కొలకుల వాగులన్‌ నదుల. 680 
కొలను వెలువడి చనుదెంచెం 695 
కోటంబన్నిన ఘోరదానవ 1148 
కోటిసహ(స్రసేన తను. 1134 
కోపావేశఘూర్షమాన 690 
కోరి జనపతి దనకూర్మి 1198 
కోరుదు నేను విప్రతతి( 1256 


కొంగిట నను బిక్క. గదియించి 1232 


కౌరవనాథ నీకు 941 
కౌరవేంద్ర బకమ( గాను 1301 
కౌశికుండును ధర్మవ్యాధు 734 
క్రమమున బాహ్యేంద్రియ 943 
క్రమమున రాష్ట్రములును 670 
క్రమమున శిష్టాచార 743 
క్రమ్మటిపోక తప్పెడినె 1261 
క్రూరుడు ధార్తరాష్టుడతి 1297 
'కోధమోహనామకులైన 730 
క్షత్రియజాతులు శూద్ర 663 
క్షత్రియప్రభావం బేమనవచ్చు 626 
క్షమయు నహింసయు 962 
క్షితి సంశప్తకు లనంగా 948 
ఖి 
ఖరముల. బూనినరథమున 1107 
ఖరుండును శూర్పుణఖయు 1050 
ఖరుండు ఖరతేజు6 1048 
గ 

గంగాదినదులతో6. గనక 648 

901 


గంధర్వులు దెరలుటవిని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము - పుట 
గగనమున సురవిమానము 
గణుతింపరాని వానర 
గరుసులు గడవంగ౦. 
గాండివ పవన (ప్రేరిత 
గాండీవము విల్లటె 
గాండీవరేఖ యాఖండలు 
గిరిశ్చంగతుంగవి[గ్రహు6 


గీర్యాణప్రవిముక్త బాణపటల 


గురు6 గొనియాడండు శిష్యుడు 


గురువాక్యరక్షణెకాదర 
గురుశుశ్రూషంజేసి నీకు 
గురుశైలోన్నతగా(త్రు 
గుహుండ దేవసేనంగోరి 
గొనముల (ప్రోక నీ యనుంగు. 


గోపాల సమన్వితుండై 


అక్ష 


ఫు 
ఘన కోదండోగ్రమౌర్సీక్వణ 


జ్ర 


న జవ సత్త్య చారు 
ఘనపక్షాహతులం (బ్రకాండ 
ఘనబాహాబల దుర్నివార 
ఘన శస్తాస్తమహోజ్జలంబు 


ఘనుండింద్రద్యుమ్నుండను 


ఘను. డిల యెల్లను బ్రాహ్మణ 


ఘనుడు పరిక్షితుండన. 
ఘనుండు రుజస్కరు6 డనంగా 
ఘనుడు వృకోదరుండు 
ఘోరగదావిదారణ 


ఘోర విక్రముండైన కేశియు. 


713 


1135 


637 


1031 


877 


1008 


1127 


846 


669 


1066 


779 


1057 


828 


1204 


893 


914 


1019 


1083 


904 


843 


693 


671 


675 


788 


1028 


1009 


799 


1333 
పద్యము - పుట 
చ 
చంపెదేని మమ్ము 710 
చక్కంగమ్మింక ముందటి 1098 
చచ్చిన పిమ్మటం గడింది 950 
చతురంగధ్వజనీపద 712 
చతురంభోధి పరీత 607 
చనుండు రయంబున 898 
చనుదెంచిరి కౌరవ 963 
చను మింకొండు దలంపు 949 
చనుము శుభంబుల నొందుము 842 
చరమయుగచరిత 718 
చలజిహ్యాగ్రవిలీఢ 1004 
చవులకు( (బ్రేముడించు 980 
చామరపుండరీక 953 
చారుసితోప్లవారణలసత్సిత 1107 
చిగురుంబోడి నిఖిలసింధు 1000 
చిత్తంబునం బైకొనియెడు 1213 
చిరకీర్తి సాళ్ళభూవరు 1201 
చిరముగ ధర్మముల్‌ 754 
చూచితె వీనిసాహసము 849 
చూచితే లక్ష్మణ సుగ్రీవు 1118 
చెనకి మీరు వారికిం గీడు 888 
చెప్పిన నయ్యక్షుం డతనితోం 1307 
చెప్పిన విని భయకంపిత 120 
చేతనరహితక్షేత్రము 766 
జ 
జగములనెల్లను నిండిన 1245 
జగములనెల్లను (మ్రింగెడు 641 


1334 

పద్యము 
జగములయందు ధర్మువు 
జతనంబు మిగుల 
జననాథ (ద్రుపదసుత( 
జననాథ నీకార్యమునకు 
జననాథోత్తమ యేను 
జనని జనకు(డు సద్గురు 
జననియు జనకు(డు 
జననుత! నీవెయ్యది 


జననుత వీరు నాజననియు 


జనపతి మేల్కొని యంతయు 


జనపతులెవ్వరు నివ్విధమున 
జనవర నీకు బాండవులు 
జనవర నీవు దమ్ములును 
జనవర మీరు దివ్యులరు 
జనులకు నెల్లను బూజ్యుండు 
జన్మమిట్టిది చరితంబు 
జపనియమస్వాధ్యాయ 
జానపదుల్‌ పురీజనులు 
జీవహింస యెన్నండును 
జీవితేశ్వరు వామబాహువు 
జైత్రులు గోత్రభూమిధర 
డ 
డాయంబోయి తీవసాయక 
డాయ నరుగుదెంచుటయు 
డాయుటయు నయ్యశరీర 
త 
తగియెడు వేళలందు 


తగు గోరక్షయొనర్స 


పుట 
1264 
723 
1032 
1140 
1129 
773 
724 
777 
772 
970 
965 
959 
601 
616 
626 
779 
662 
879 
736 
1234 
1171 


778 
1087 
1291 


858 


886 


పద్యము 


తగునే రాజకుల(ప్రసూతులకు 


తడవులేదింక నిఖిల 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదనంతరంబ 


తదవసరంబున 


గంభీర 

గాయక 
యయ్యిరువురుం 
యవింధ్యుండు 
యారాజర్షి 
యుధిష్టిరుండు 
రావణ 


సు[గ్రీవ 


తదీయ బాణపాతంబుల 


తద్వృుత్తాంతంబంతయు. 


తనకంటె నపుడు రావణ 


తనకీర్తి యెంతకాలము 


తనకు దనయులకు 


తన కులధర్మము విడువక 


తన జీవితేశ్వరియైన 


తన తక్కువయునికియు 


తనమగని నత్తమామల 


తనయంకతలమ ప్రియ 


తనయుంగాశిటC జేర్పుచున్‌ 


తనయుడు బృహస్పతికి 


పుట 
1011 
636 
843 
637 
1084 
1153 
1280 
648 
893 
1094 
1188 
1214 
1293 
1143 
1176 
930 
1273 
1172 
697 
1247 
738 
1272 
987 
1240 
1215 
839 


787 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 

తనయుద్యోగము జననీ 
తనయుని మరణంబేర్చడ 
తన సితకీర్తి విశ్వవసు 
తనులతాంగి భవదుదార 
తనువృత్తాంగుండు శుద్ద 
తపమనంగ సకలవిషయ 
తపుండు మజియు సకల 
తపుండను వహ్ని నిరంతర 
తమమును బెల్లుగాంబరంగె 
తమ్ములు నలువురు నొక్కట 
తరళదీధితిపుంజ 
తరుశాఖ( దగిల్చిన 
తరుసంఘంబులు పూన్చి 
తలప బాండవ ధార్త 
తల్లడపడి యరదము 
తల్లి నీగుణరూపవృత్తముల 
తల్లి వ్రేగు సువ్వె ధరణి 
తాను దేవదానవ 

తాల సాల శిలా(గ్రహస్తు 
తాలైలాగరు సాలరసాల 
తివిరి మురారి నీకు. గడు 
తృషితుండగువాని శీతల 
తెజపి గని దానవేశ్వరు( 
తెలివి నొందిన బుద్దిగల 
తేనెలు (గోలి (క్రోలి కడు. 
తేలును గర్కటియును దెగు 


తొడరి చరాచరప్రతతితో 


పద్యము 
తొలంగక యమ్మహాబలుండు 
తొలంగకుండు పొదువు. 
తాలితాలి బలసూదనుచే. 
తొల్లి ముద్గలుండను 
తైలోక్యంబును జలమయం 
ద 
దనుజ నిర్మధనైకతత్పరతా 
దమమును సత్యయుక్తియును 
దశరథ నందనుండయిన 
దానంబు సత్యంబు. 
దానము సత్యంబు తపో 
దానమూర్దితఫలదం 
దానవనాయకు చెజంబడి 
దానవుచేతం గష్టపడి 
దానాంభః పటలంబునం 
దాని6 గొని పబుచె 
దాని( జూచి దండధరు(డు 
దానికి విస్మయం బంది 
దాని నుజణక యిం[ద్ర 
దారుణ కల్ఫాంతాగ్ని 
దారుణదవానల 
దారుణ విక్రముండు 
దారుణ శౌర్యధుర్యు6 
దినకరతిగ్మ తేజము 
దినకరు నెయ్యది 
దివి భువి నంతరిక్షమున 


దివి ముట్టి ధరణి 


పుట 
1028 
1023 
1251 

976 


711 


712 
604 
1161 
741 
656 
975 
1104 
1056 
598 
1284 
1218 
1209 
916 
850 
1162 
1150 
815 
644 
1302 
1270 


1311 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
దీపితవిక్రమాస్పదు(డు 804 
దురితంబులెన్నండు 1064 
దుర్యోధను చెజందలిగి 969 
దుష్టని[గ్రహైక 1048 
దుష్టశీలుండైన దుర్జ్యూత 1287 
దెసలు మండె ధరణి 842 
దేవతలార యో ధరణి 1081 
దేవతాయతనంబులున్‌ 669 
దేవతాసనములు భూదేవతావరు 729 
దేవదేవ (శుతిప్రమాణ 700 
దేవ నరదేవ ధరణీదేవ 610 
దేవసమానుండీ ధరణి 1253 
దేవా యేను సమస్తదేవ 1051 
దేవి. బొడగంటి నేను 1124 
దేవీసహితంబుగం బృథ్వీవరు. 678 
దేహమున ధాతుసంశ్రయ 764 
దేహోత్సాహ మెలర్స నుద్దత 1101 
ద్యూతవ్యాజమునన్‌ సభాంగణ _ 605 


ద్రుపదనందన క్రియంగడు 1043 


ద్వైతవనంబునట్టి 885 
ద్వైతవనంబున ధర్మజుం 969 
ధ 
ధనధాన్యపుత్రబాంధవ 880 
ధనములు సాల గల్లి 614 
ధరణిసుతయు విధియు 1073 
ధరణీనాథ సురేంద్రు 1184 
ధరణీరక్షణ మాచరింపక 666 


1335 
పద్యము పుట 
ధరణీరాజ్యము గోలుపోయి 1000 
ధరణీశ తొల్లి నాకుం 1061 
ధరణీసురులకు నెప్పుడు 673 
ధర్మంబు బహుప్రకారంబై 749 
ధర్మంబు బహుమార్గ 732 
ధర్మజుండు దూర్చు భీముడు 997 
ధర్మజుండు మాకు6 (బ్రభుడె 912 
ధర్మజుండు రాజసూయంబు. 957 
ధర్మజుకూర్మితమ్ముండును 1020 
ధర్మనందనుండు ధర్మాత్ముండని 1313 
ధర్మపత్నీ సమేతులై 1041 
ధర్మమ సల్పుచుం దగిలి 616 
ధర్మాత్ములు దమసలిపెడు 1223 
ధారాపాత నితాంత వేగమున 645 
ధార్మికులు సలుపునుత్తమ 740 
ధీరవిచారుండు తత్కవితా 1319 
ధీరుండు నిర్జితేంద్రియుండు 759 
ధృతర్యాష్టసఖుండైన యతి 1271 
ధృతరాష్టసూనుండు భవ 909 
ధృతివేదంబులు నాలుగుం 629 
న 
నకులుండు నిశాత సాయక 1025 
నగినగి యేనియున్‌ విను 710 
నడవవు దేవ పిత్నక్రియ 667 
నను గనుంగొని యెలనవ్వున. 650 
నను. బెజవనితల చందం 1010 
నను నిచ్చుటకుం గర్తలు 1263 


1336 

పద్యము 

నను నిట్లు దుష్టవనితా 
నను నెల్లజనులకంటెను 
నన్నాశ్రయించిన జనం 
నయమును ధర్మముగల 
నరనాథ కిన్నరనాథుని 
నరనాథోత్తము నందనుల్‌ 
నరునకు నాత్మ యెవ్వండు 
నలువురు పార్టుల 
నాకమై( బొడసూపె6 దాను 
నాకల నిక్కల యయ్యెడు 
నాకుం దపంబున కనుజ్ఞ 
నాకు డప్పి యెక్కడిది 
నాగాయుతసత్త్వు (డు 

నా చేసిన కీడునం గడు 
నాటంగోలె గృత్తిక లార్వురు 
నా తల(పును నిట్టిది 

నా తెజింగు సెప్పెద 

నా తెణగంతయు నిప్పుడు 
నాదగుబుద్ది నీదుచరణ 
నాదైన భాగ్యవశమున 
నాదైన యా(శ్రితత్వము 


నానాజనపదబహుళము 


ష్ణ 


నాసిదగణంబు గొల్వ 
> 

నా పెద్దకొడుకు ధర్మజు. 

నాయనుమతి లేకుండగ 


నాయిష్టవనిత మంగిన 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 

నాయున్న చో టెజుంగక 
నారములందురు జలముల 
నారలుగట్టి కూర లశనంబుగ 
నారాచపాతముల 
నారాయణాభిధానుండనైన 
నాలవుదినంబు పతిమృతి 
నాలుగు దిక్కులు. గనుంగొని 
నావార్త వినక 

నా విని సుబలతనూజుండు 
నావుడు నట్టులయయ్యెడు 
నావుడు నతండా 

నిఖిల శతుచయము 
నిఖీలాస్త్ర శస్త్ర విద్యా 
నిజగుణదోషకర్మ 

నిత్యము. గర్మియు. గర్మ 
నిద్రించుతటినాండె నెజయ 
నిను. గవయం దలంచి 
నిను గీడు వారయకుండంగ 
నిను దూజం దగదు 

నిను నొకయక్షమాత్రుండని 


నిను నొకళశూద్రుంగాం. దలయ 


నియతాహారుండు నిర్జితేంద్రియు 


నియతి గలిగి యిం[ద్రియముల 


నిరతము రాక్షసభవమును 
నిలిచెం దాళసము 
నిహత కంటకమైన 


నీకంటె వృద్దతముని 


పుట 
1233 
652 
880 
1025 
658 
1209 
1291 
1233 
884 
1220 
1305 
1170 
1040 
781 
768 
835 
809 
1179 
732 
1301 
776 
1050 
836 
1053 
1288 
1301 


698 


పద్యము 

నీక వగచి వగచి 
నీకింకరులము మమ్ముం 
నీకు బియంబుగా భవ 
నీకు వృద్దసేవ లేకున్కి 
నీ కొడుకు సత్యవంతున 
నీ గౌరవంబంతయు నెజింగి 
నీ తలంపెజుంగుదు 
నీతిమంతులు ధర్మనిరతులు 
నీతోడ వియ్యమందగC 
నీదగు పూర్వదేహము 

నీ పరాక్రమ లీల 

నీ పుత్రులేవురు 

నీ ప్రియభర్తల నిర్మల 
నీమగండంత యెక్కుడె 
నీ మదిచంద మిట్టిదని 
నీయట్టి దానశీలుని 
నీయట్టి వీరవరుండు 
నీయధ్యయనమ్మును 
నీయభిలాష యేను మది 
నీ రక్షణంబు కతమున 
నీలపయోదమండలము 
నీ వడిగిన యఖిలథర్మం 
నీ వతిక్రోధనుండ వగుట 
నీవ విధాత వింద్రుండవు 
నీ వింత నెణుంగనొల్ల 
నీవు గడుధర్మవిదుండవు 


నీవు ధరిత్రి. బుట్టుటయు 


పద్యము 

నీవు ధర్మజ్ఞవు దేవ 

నీవు నాకు నత్యంతభక్తుండ 

నీవును దమ్ములున్‌ సతులు 

నీవును వాలియు నేండును 

నీవు ప్రజాభిరక్షణము 

నీవు ప్రథమాన్నివై యుండు 

నీవు శిభివంశోద్భవుండైన 

నీవు సనకమున్న నెణితోడ 

నీ వెటుంగని యది యెయ్యది 

నెచ్చెలులు దన్ను గొలువ 

'నెజయం బున్నమచందురుం 
ప 

పటుతరపక్షి పక్షము 

పట్టుపడిన సుగ్రీవుని. 

పడంతి యల్లన మణి 

పడ(తి రమణీయ 

పతిం గడవంగ దైవతము 

పతికి ననుంగులైన 

పతిమనసు నాంచికొనియెడు 

పతియచూవె నాపాలికిం 


పతివిరహంబు దుస్ఫహము 


పతులాత్మ నాండొక్కపడంతుల. 


పతులిచ్చమెయి. (బ్రవాస 
పతు లెందు( జనిన నచటికి 
పదంపడి కొన్నిదివసంబులకు. 
పదంపడి డెందంబున ధృతి 


పదియాణు వర్షముల్‌ 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

పనివడి యహింస (వ్రతముగం 
పరంగ నమ్మధుకైటభాసురుల 
పరధనహరణము 
పరమంబగు వైవస్వతు 
పరమాపద యైనపుడును 
పరమేశుండు దనయూరులు 
పరమేస్టికల్పుండవు 
పరమోదాత్తుల బార్జి 
పరిఘంబులు గదలును 
పరువడి మొత్తములై 
పజచున్‌ దవ్వుగం జేయలంతి 
పలుకుటయు నలిగి 
పలుమాజుం దలవాకిట 
పలుమాణు వచ్చి తన 
పసిబిడ్డవయ్యును బడంతి 
పాండవపక్షపాతియె 
పాండవులచేత విముక్తుండ 
పాండవులయెడ నేనెట్టి 
పాండవు లిప్పుడు పరమ 
పాండుపు(త్రుల బహిః 
పాపకృతంబగు దుర్గతి 
పాపములకెల్ల నెక్కుడు 
పాపవర్తనుండు బ్రాహ్మణుం 
పాపవినిశ్చయుండు సతి 
పాయక పదియాటేండుల 
పాలితవిక్రమోన్నతులు 


పాలితశౌర్యులు పాండ 


859 


1255 


1242 


937 


857 


879 


1014 


775 


740 


780 


1010 


833 


889 


878 


పద్యము 
పాషండదర్శనబహుళంబు 
పితృదైవతకార్యంబుల 
పితృదైవతకార్యములం 
పిటికితనము నేమణుటయు 


పుట్టినయాజునాళులకు( 


ఫో 


టుగలరియె పాపములకు 
(౫) M౧ ™— 


యో 


డమియు సర్వసంపదలు. 
పుడమిటేనిమదికి నెడ 


ణ్యలోకంబులకు( బాసి 


ఫో 


'త్త్రదారసహితంబుగా. 


ఆ 


త్ర విను మేను దక్షుని 


(యో 


'త్తులు దుఃఖార్తి. బొగులుట 


యో 


"నే 


రుడున నయ్యువతులు 


ఫో 


రుషవరేణ్య యిట్లు మిము. 
పురుషుండు కర్మాధీనత 
పురుషున కెయ్యది ధర్మువు 
పురుహూతా([గ్రసరప్రభూత 
పులిచేత |వ్రేటువడి మై 
పుల్లవడి చలమురోషము' 
పెక్కుభంగుల వగచి 
పెల్లునం గూలు తజ్జలము 
పొదలి యొకని కొక్కనికిని 
ప్రకటితశౌర్యసారుల 
ప్రతివింధ్యాదులైన 

ప్రభ నొప్పారి యనుంగుం 
'ప్రాకటతపోబలంబున 


ప్రాణాపానసమాహితుండై 


1338 

పద్యము 

'ప్రాతికామి వోయి పాంచాలి 
ప్రియము న ప్రియంబు 
'ప్రియములు వాయుటయును 
ప్రీతుండై చనుదెంచె 
ప్రీతుండనైతి నీవలనం 


అక్ష 


ఫ 
ఫలభారము దుర్భరమని 
ఫలమూలౌషధి శాకంబులు 

(a) 
బంధుమతినైన నను 
బద్దశిలాయం(త్రబహుళమై 
బలముం దేజము నించి 
బలిమిం జొచ్చిన నెట్టి 
బలియుం డా ధృతరాష్ట్ర 
బాడబదహనుండనై వడి 
బాలం దొడ్కొని యబ్దజు 
బుద్దిమంతులరై యూరక 
బూదిలో(దొరంగిన పూర్ణాహుతి 
బోరన విస్సులింగములు 
'బ్రహ్మలోకంబునం దక్క 
'బ్రాహ్మణుండవయ్యు. బాప 

భ 
భగ్నశాఖమైన పాదపం 
భరతుండును రాముచేత. 
భవ్యచరిత్రు6 డాపస్తంబ 
భాగ్యంబుగాదె యీ పార్టుండు 


భాగ్యముకాదె కౌరవ 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పుట 
1286 
1311 
781 
972 


981 


1234 


745 


1264 
1143 
820 
1292 
896 
654 
804 
897 
1015 
1005 
987 


778 


1180 
1066 
1318 

603 


967 


పద్యము 
భావించి నాండు నాటికి 
భీష్మద్రోణ కృపాదులు 
భూతములయందు వెలిగెండు 
భూతలనాథ యే నొకటి 
భూతహితంబుగా6 బలుకు 
భూదేవపరాభవమున( 
భూమితనూజ( గానమని 
భూరిభుజుండు షిశ్రవసు 
భూవినుత(ప్రభావులు 
భూసురకదంబసుర 
భూసురకోటి వేడుటయు. 
భేరీమృదంగ గంభీర 
భోరున విస్ఫులింగములు 
ను 
మండువేసవి. బంచాగ్ని 
మం(త్రబల మెజుంగ మది 
మగిడి నగరంబు సొచ్చిన 
మగువ దగిలిన చూడ్కుల 
మగువ యొనర్చు వశ్యవిధి 
మచ్చరముమీజ నొండొరు. 
మడుగు సొచ్చి మునిగి 
మతిం గుంతీసుతపక్ష 
మతి నత్యంత జుగుప్పితం 
మతి వైవస్వతుచేం దలంప( 
మదగజముల రథ యోధుల. 
మదగజాభిరామ మృదుల 


మది గారుణ్యము సెస్‌ 


పుట 
1246 
947 
766 
884 
749 
1254 
1126 
1055 
1099 
1115 
1244 
1160 


715 


1049 
1263 
1154 
991 
856 
1172 
679 
1245 
978 
637 
1024 
675 


1260 


పద్యము పుట 
మది నర్జ్హునుం జూచి భయం 951 
మదిమజపున6 బాపము 740 
మది సత్యవంతుజీవిత 1227 
మనకు. జులకనయ్యె 905 
మన దుర్మం(త్రిత మంతయు 930 
మనబలమును నతి 1137 
మనమున నింద్రియముల 981 
మనమున నేవగింప 980 
మనుజపతి( గాంచి యాతడు 686 
మనుజవరేణ్య చూడ నతి 927 
మనుజుండ నైన నాతెజు( 1146 
మనుజులు పుణ్యపాపములు 613 
మనువులు ధాతలున్‌ మునులు 985 
మనుష్యజాతి యొక్కండు 1052 
మనుసహితులైన మునులం 639 
మమ్ము జగ(త్రయంబునకు 832 
మరలిచూచి వా(డొక్కగుల్మ 1035 


మజియు' దల్లిదండ్రు లిరువుర 723 


మతీయు( బ్రాకారంబుపై 1149 
మజియు ధర్మరాజు నగరి 861 
మతజియు ననవరతసురభి 894 
మజియు ననేకయుగ 601 
మజియు ననేకు లనేక 1135 
మజీియు నన్యోన్యదంత 1101 
మజియు నమ్మహిపతి 891 
మణియును నర్జునప్రయుక్తం 915 
మజీయు నిజభర్భశుశూష 724 


పద్యము పుట 
మణియు నొక్కటి సెప్పెద 836 
మజియు నొక్క నిదర్శనంబు 614 
మజియు నొక్కవరంబు 1238 
మణియు నొక్క విన్నపంబు 1225 
మణియు భానుండను వహ్నికి 792 
మణియు ముప్పదిమూండు 984 
మహనీయసా(మాజ్యమహిమ 1089 
మహిషుండు బల మేర్పడ 848 
మాకును జిత్తంబుల మృగ 889 
మానము సెడియును నిమ్మై 934 
మానితవి(క్రమోజ్ఞ్యలు(డు 827 
మానె శిరోవేదన నామేనికి( 1231 
మాయత్త( బృద్వీసమానం 860 
మాయాధికు నంత 1174 
మాయాసంగరకోవిదుండు 901 
మీ రమ్మహాత్ములకు 997 
మీరు నిర్భయులై చరియించు 639 
మీరు మదీయంబగు 1209 
ముదము దలిర్పబంధు 1264 
మునినాథ మహాసేనుం 797 
మునిపతికి (మొక్కి కుంతీ 692 
మునిపతి దోదవ్వులం గని 972 
మునిపతి పర్వము పర్వం 979 
మునిపత్నులరూపులు 810 


మునీంద్రా యిక్షాకువంశోద్భవుం 698 
మును తన చేసిన కర్మంబునం 745 


మును మర్కటబలములచే 1149 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
మునులార యేను విశ్వం 
మున్నును మీచేత గడున్‌ 
మూర్చదేశమునకు వర్దితంబై 
మృగనేత్ర దారుణమృగ 
మృతుండయి క్రమ్మణ 
మృతుండైన నరుండు వెస 
మేనం బ్రాణముదాల్చి భంగము 
మేలగుక్రేపుతో. బాలు 
మేలున సంతసిల్లునెడ 
మేలైయున్నది జలము 
మొనసి నిద్రించియును 
మొరసె దివ్యతూర్యములు 
'ముచ్చిలి నిల్చి దుర్చచనముల్‌ 
య 
యము డండ్రు నిన్ను 
యౌవరాజ్యపదంబునకు 
యౌవరాజ్యపదంబునయందు 
ర 
రక్కసుండంగాను జుమ్మీ 
రక్కసుండును దనమదిలో 
రయవిచలత్తురంగమ 
రసగంధ ద్రవ్యంబులు 
రాక్షస లక్ష్మీ మహిమకు 
రాజకులతిలక భువన 
రాజపు(త్రుండు బలియుండు 
రాజయోగ్యములైన యీాహయ 


రాజసూయంబు నట్టిద 


1292 


1222 


1059 


1062 


1131 


1163 


952 


663 


1054 


922 


685 


684 


959 


పద్యము 
రాజుల. బిల్వం బంపుము 
రాత్రి తెగుదల దిన 
రాము€ డనంగ( బేర్మి 
రాముతోడ. దొల్లి 
రాముడు సనుట విని 
రావణునకు రంభా 
రావణు నేనెజుంగుదు. 
© 
లంకాద్వారము దుర్నివారగ 
లంకాలుంటాకు. డుద్యల్లఘు 
లాలితయౌవనోజ్జ ల 
లీలం గల్లోలమాలో 
లీల యెలర్చంగా 
లోకంబులు దెగటారంగ 
లోకత్రయంబునందును 
లోహితరత్నభూషణు(డు 
న 
వగతుమన్న నెవ్వారికి 
వగపునం దేజోహీనుం 
వగవంగనేల దైత్యకుల 
వడి నడ్డం బరికట్టె 
వడి నొక్కపెట్ట లక్ష్మణు. 
వదనంబుల తెలివియు. 
వదనభుజోరుపాదముల 
వనచరసేనలు దెరలిన 
వనజాక్షి రాజధర్మము 


వనజాక్షుండు గడంగి 


1340 

పద్యము 

వనమున కేశి వందురిన 
వనమున నప్పాండుతనయు 
వనముల ని ట్లనిశంబును 
వనితా దుర్చల దీనబంధు 
వరగర్యోన్నతుండై దశా 
వలదు నిలువు మింక 
వలవని మాటలం 
వలవదు సం(భ్రమంబు 
వసువర్మధరుండు గావున 
వాడి తూపు లొడల వడి 
వాడియెన కత్తివాతి 


వాడు నతనిరాకపోండిగ 


1179 


1036 


734 


వాడును బలదర్పమోహితుండై 1054 


వాడును రథంబు సత్వరంబుగా 683 


వానిం దోడ్కొని చని 
వాని( జూచి నగుచు వార 
వాని బరిభవింపవలయు 
వానికి దానవేంద్రు విభవంబు 
వానికి నమ్మహేశ్వరుండు 
వానికి నలిగి సుగ్రీవాది 
వానికి సరయువునకు( 
వాని చేష్టలన్నియు దైత్య 
వాని దెసం గుప సేయ 
వాని నిక్కంపు మునియ 
వానియందు. గీ డొక్కటి 
వామాక్షి నీకు. గుశలమె 


వారక యిట్టు పూని వనవాస 


1121 


1034 


1071 


1142 


1039 


1175 


788 


801 


906 


1079 


1203 


998 


1195 


పద్యము 

వారణకోటి దదారోహకుల 
వారలందణు వందురి వగచి 
వారల పేర్మింగాదె శశివారిజ 
వారల యార్తిం జూచి జన 
వారలుం దాను ధర్మజు 
వారలు నీ తోంబుట్టువులే 
వారికెల్లను దగిన 

వారిచేత ననుజ్ఞాతుండయి 
వారిజ నేత్ర పాండుసుత 
వారినందణు( గొసల్యా 
వారును సంభ్రమమున 
వాలమ్ముదాళకి యొజంలుచు 
వాలి జంపి యతని వనిత 
వాలి గృహద్యారంబున 
వాసవ నందన సఖు(డగు 
విక్రమత్రయలీల నోలిన 
విగతరాజ్యులమై ఘోర 
విగతసం(భ్రము(డై రామ 
విజయు( డొకండు దక్క 
విడువవలయు విషయ 
వితతానేకమృగాకులం 
వినయమున దేవి జేరం 
వినయము విస్తరిల్ల 

వినవె రాము డనంగ నొకండు 
విని మగుడంగ వాండు 

విని యాతండును మౌర్వీ 


వినుడీ సర్వజనంబులుం 


పుట 
1026 
618 
1226 
929 
919 
942 
963 
960 
1007 
1183 
895 
1075 
1102 
1096 
601 
700 
1206 
1089 
1040 
738 
989 
1131 
737 
1070 
1305 
1171 


690 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


పద్యము 

వను ఉన్నండు మాయా(శ్రమ 
విను డేను వహ్నివలనం 
విను చాక్షుషమన్వంతరమున 
విను జననాయక సంయమి 
విను జనమేజయ పౌరవ 
విను జీవుండు సనాతను. 
విను డెబ్బదియేడులదాంకను 
వినుతచరిత్రుం. డత్రి యను 
వినుత భవన్నియోగమను 
విను దక్షతనూజలు 

విను దుర్వినియాత్మకుం డగు 
విను నాకీర్తి జగంబులం 
విను నీవు దడయుటకు 

విను నీవును నాపదలకు 
విను పతివ్రతాతిలకమై 

విను పూర్వకర్మఫలములు 
విను ప్రద్యుమ్నాదిభవ 

విను ప్రాణాపానులు నయ్య 
విను మదియు.6గాక జగమున 
విను మనుజున కెవ్విధమునం 
విను మహింస ధర్మవితతి 
విను మహింస మేటియన( 
విను మింక6 బెక్కుమాటల( 
విను మిక్ష్యాకుకులంబున 
విను మివి యెయ్యవియును 
విను ముత్తమురాలు సుమీ 


వినుము మనోవాక్కాయము 


974 


750 


867 


765 


1002 


613 


743 


1309 


656 


1045 


1275 


1193 


1203 


పద్యము 

వినుము విప్రవరులు 
వినుము సుఖమునకు 
విను మేను నీ మనోగతి 
విను మే నొక్క బకంబ 
విను మొక్క యద్భుతంబు 
విను విషయజ్ఞానమునకు 
విను శిష్టచరిత గైకొని 
విపరీత స్థితి నొంది 

విప్రులు గడు నర్జి వేండినం 
విమలక్షాత్రగుణోన్నత 
విమలమతి నస్తసన్న్యాసము 
విలయపయోధిమగ్న మగు 
వివిధవ్యాఘ్రమృగోరగా 
విశదశారదాంబుద 
వీతలజ్ఞు(డై పజచె 

వీరపత్ని నయ్యు వీర 
వీరావతార విమలాచార 
వీరుండు గౌరవుండు నిజ 
వీరుడు చిత్రయోధి దృడ 
వీరుండు సైంధవుండు 

వీ రేవురు నత్యంత 
వీరోత్తమ నీకెమ్మెయి 
వెబ(గుపడి హర్షరాగము 
వేయటవోయినారు విభు లిప్టు 
వేగ జాము గలుగ వెడ ని[ద్రం 
వేదవిహితంబులును శాస్త 


వేదవేదాంగపారంగతుడనై 


పుట 
1254 
1286 
1316 
1299 
704 
755 
742 
905 
1246 
1114 
707 
654 
662 
599 
1032 
1007 
1319 
961 
1022 
990 
1022 
917 
1190 
999 
862 
744 


777 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
వైరుల6 జంపి చంపి వెస 1251 
వైరులు దలంకంగ నిమ్మై 1028 
వైశ్వానరుండను వహ్ని 779 
వ్రతము ధరించి నిష్ట 1138 
శ 
శంకర సన్నిభుండు జన 699 
శకుని కైతవము దుళ్ళాసను 874 
శకునియు'. దమ్ములుం బ్రబల 900 
శక్రుపాలికి నిదెకొని 905 
శతకోటిద్వయహరిపరి 1134 
శతఘంటా పరిభూషితంబును 1156 
శతసహ(స్రకోటిసంఖ్యల 1135 
శరణం బని వచ్చిన 909 
శరమరి. బోయుటయును 691 
శలు( డొక్కనాండు కనకోజ్ఞల 682 
శాతనఖా[గ్రఖండిత 1004 
శాశ్యతు నఖిలభూతేశ్వరు 642 
శితభల్లద్వితయంబు 1179 
శిష్టచరితంబులు గాని 741 
శూర్చణఖయు నతనికి 1069 
శూర్చణఖానిమిత్తమున 1067 
శోకంబు సై(పలేక యశోక 1181 
శోకమగ్నుండ వగు నిన్ను 937 
శైబ్య సు[గ్రీవాది జవనాళ్య 601 
శ్యామాంగు నారక్తజలరుహ 1312 
శ్రీకర సోమాన్వయరత్నాకర 1117 
శ్రీ యువతీ ప్రియనృప 721 


1341 
పద్యము పుట 
శ్రీ లలితమూర్తి సుమహ 924 
శ్రుతమువలన (శ్రోత్రియు. 1303 
శ్రుతిధర్మంబులు శూద్రులు 668 
శోత్రంబును ద్వక్కును 758 
స 

సంధ్య ప్రొద్దు నన్ను జనని 1231 
సకలచరాచరోత్పత్తి 642 
సకలభూతములందు 673 
సకలమాగ్గంబులయందును 1218 
సజ్జనులు దిక్కుసూవె 1310 
సతతంబును శుచియె 630 
సతతోపవాస నియమ 737 
సత్త్వగుణ నిబద్దుం డగు 763 
సత్యంబు నరులకు సంక్షిప్త 661 

1202 


సత్యంబు వలుకుట సత్య 


సత్యమును శమంబు శౌెచంబు 616 


సత్యవంతుం డెట్టివాడైననుం 1203 
సత్యవ్రతులార వరం 709 
సత్యహితాలాపచతురత 739 
సప్తమంబైన మారుత 842 
సప్తహయు(డు మూర్తిసప్తకంబు 643 
సమధికదర్ప దుర్ణయములై 721 
సమబుద్దితోడ( దత్త 1221 
సమయముతోడ గురియు 672 
సమరసన్నాహం బమర 1096 
సముచిత ప్రకారంబున 827 

1311 


సర్వజన సమ్మతుం డగు 


1342 
పద్యము 

సర్వలోకా(శ్రయా సౌమ్య 
సలిలము లుర్వి యాకసములో 
సవ్యకరమునందును 


సహజకుండల కవచా 


సారోదారవిభూతిమై 
సాళ్ళపతియును నిపుడు 
సావిత్రియుం దన మగని 
సింధురాజ సైన్యసింధు 
సితపీతారుణనీల 
సితరక్తనీలపీత 
సిరికి. దొలంగి కానల 
సుగ్రీవాది సమస్త వానరులు. 
సుగ్రీవుండును మున్ను 
సుతు6 డవమానించు జనకు. 
సురశ్వత్రు.జైన ధుంధునిం 
సౌమిత్రి నిశితవిశిఖ 
స్కందునిమీంద నెత్తి బల 
స్థిరమగు పుణ్యకర్మమున 
స్థిరమతులైన పార్భులకు 
స్ఫురదరుణాంశురాగరుచి( 
స్వర్గంబునం గల గుణంబు 
స్వర్గ నరకంబు లింద్రియ 
హ 
హరిణ(వ్రాతములం గలంచుచు 
హరు డదె చిక్కె నింక 


హలికుండెంతయు నోజతో 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆరణ్యపర్వము 


667 


1152 


753 


999 


597 


986 


760 


894 


848 


747 


పద్యము 
హవ్యవహనమునకు 
హింస సేయనివాండు 
హితులైన వారి బ్రోచుచు 
హితులె పెద్దలు బుది 
హిమవత్సాదవనాంతకేలి 


హేతుప్రత్యయవాద 


665 


హైహయులు నమ్మునీంద్రునకు 618 


+H 


పద్యము 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 6 
విరాటపర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


డాక్టర్‌ కే, సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డా॥ ౩. రామగోపాలకృష్ణమూర్తి 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సు బ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Virataparvamu of Tikkana Somayaji 
Vol. Vl. 


Commentary by 

Dr. K. Sarvothama Rao - ist Canto 

Dr. R. Ananta Padmanabha Rao - 2nd Canto 

Sri Singaraju Sachidanandam - 3rd Canto 

Dr. Medavaram Venkatanarayana Sarma - 4th Canto 
Dr. గ. Ramagopala krishnamurthy - 5th Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.605 
First Edition : August 2002 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, LA.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


PIN 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమన్థూత్త నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వతీం వ్యానం తతో జయ ముదీరయేత్‌ 


సంస్కృతి వ్యాసభారతానికి స్వతంత్ర ఆంధ్రానువాదగ్రంథమే కవిత్రయ మహాభారతం. ఆంధ్రమహాభారతాన్ని 
వ్యాఖ్యానసహితంగా ప్రజలకు, అందజేయాలన్న ఉద్దేశంతో ఆరంభమైన శ్రీమదాంధ్ర మహాభారత ప్రచురణ ప్రణాళికలో, 
ఆరవ పుస్తకం మీ ముందు ఉంచుతున్నాం. ఇది విరాటపర్వం. ఆదిపర్వం రెండు సంపుటాలుగాను, సభాపర్వం ఒక 
సంపుటంగాను, అరణ్యపర్వం రెండు సంపుటాలుగాను వెలువరించటం జరిగింది. 


విరాటపర్వం మహాభారతంలోని ఒక ముఖ్యఘట్టం. పన్నెందేండ్ల అరణ్యవాసానంతరం ఏడాదిపాటు అజ్ఞాతంలో 
గడపాలని నిర్ణయం అయినప్పటికీ పాండవులు పాంచాలితో సహా అజ్ఞాతంలో ఉండడం అంత సులభమైన పనేంకాదు. 
అందుకే కాబోలు యక్షపశ్నలో యముడు ధర్మజునికి అజ్ఞాతంలో ఉన్న పాండవులను ఎవరూ గుర్తుపట్టలేరనే వరాన్ని 
ప్రసాదించటం. అందువల్లనే విరాటనగరంలో కీచకవధ, గోగ్రహణం వంటి సందర్భాలలో సైతం పాండవులు అజ్ఞాతాన్ని 
కాపాడుకోవడం జరిగింది. మహాభారతంలోని సంగ్రామఘట్టం ఉత్తరగోగ్రహణ ఘట్టంతోనే ముగించేది కూడా కద్దు. 
భారతం అంతటితో ఆగక ముందుకు సాగుతుంది. అభిమన్యుని వివాహంతో, సంధియత్నంతో కురుక్షేత్రానికి దారితీస్తుంది. 
ఇక్కడ పాత్రలు ప్రస్ఫుటంగా తమ తమ అంతరంగాన్ని వెలిబుచ్చేందుకు అవకాశం ఎక్కువ. అందువల్ల ఈ విరాటపర్వం 
పాఠకులను ఆకట్టుకుంటుంది; దానితోపాటు పాందవులు విరాటపర్వంలో కష్టాల కడలినుండి గట్టెక్కుతారు. ఇక్కడి నుంచి 
మున్ముందు యుద్ధమే జరిగినా శుభావహమే. పాండవులు పరాక్రమిస్తారనడానికి సూచన ఇక్కడ కనిపిస్తుంది. అందుకే 
కాబోలు విరాటపర్వం చదివితే క్షామం తొలగి వానలు కురిసి దేశమంతా సస్యశ్యామలమవుతుందని ప్రగాఢ విశ్వాసం 
ప్రజల్లోవుంది. అందువల్ల కూడా ఈ పర్వానికి ప్రాముఖ్యం ఎక్కువ 


ఐదు ఆశ్వాసాలు ఉన్న విరాటపర్వాన్ని విశదీకరించి, వ్యాఖ్యానించినవారు వరుసగా ప్రఖ్యాతపండితులు ఆచార్య 
కై. సర్వోత్తమరావు, డా॥ ఆర్‌. అనంత పద్మనాభరావు, శ్రీ సింగరాజు సచ్చిదానందం. డా॥ మేడవరం వేంకటనారాయణ 
శర్మ, డా॥ కె. రామగోపాలకృష్ణమూర్తి. వీరికి పాఠకలోకం తరఫున అభినందనలు. ఈ పర్వానికి సంపాదకత్వం వహించినవారు 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు. వీరికి శుభాభినందనలు. 


అనతి కాలంలోనే ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా భారతాన్ని (2008) పునర్శుద్రిస్తున్నాము. ఎప్పటిలాగే పాఠకులు 
సమాదరిస్తారని ఆశిస్తున్నాం. 


కార్యనిర్వహణాధికారి, 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం (ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్త్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -” 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ ఏ(గ్రహాన్ని నిర్మించింది; “భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని(క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (్రాసినట్లే అర్హతాత్సర్యాలు వాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పుగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


అనంతరము ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక 
ఉరడవలెను"” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటరోగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్జు ప్రిన్సిపాల్‌, 


యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


XI 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 
విశేషాంశాల్జో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


4. 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశెలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌ (వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల [వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుళ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


Xv 
సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రానుకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥అప్పజోడువేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తనురావు 
సలహావుండలి సభ్యులు 

పౌరసంబందాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి క్యాంప్‌ ఆఫీస్‌లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటీనీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 'వర్క్‌షాప్‌' 
లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాతి 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్రమహాభారత ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈసరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుమల తిరుపతి 
దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతం” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారుకులైన సహృదయులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 


XVI 


తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. 
సాహిత్య ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి 
వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబందాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ 
సహకారాలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ 
భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక 
మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ 
విద్యాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడం 
వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానికపండితవర్యుల ఒక ఉప సంఘం (ఎడిటోరియల్‌సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆమేరకు 
ఎడిటోరియల్‌ కమిటీలో ఉన్న డా॥ కె. సర్యోత్తమరావు, డా॥ కె.జె. కృష్ణమూర్తిగారలతో స్థానికులైన విద్వాంసులు, 
పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీముదినర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ 
సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు అరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈసెల్‌ ఉపకారం 
మరువరానిది. వీరు వర్క్‌షాపువలె శ్రీ వేంకటేశ్వర లైబ్రరీ మరియు సంశోధన కేంద్రంలో నిర్వహించబడ్డ కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకొన్నారు. అందువలననే అతి త్వరితకాలంలో ఆరణ్యపర్వ శేషభాగం ముద్రణ 
బౌతూ ఉండగా విరాటపర్వం కూడ (ప్రస్సుకు పంపగల్లుతున్నాము. తక్కిన పర్వసంపుటాలను ఇలాగే అందించగలమని 
ఆశిస్తున్నాము. 

“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే, 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ క. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, 
తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో అందించడానికి 
తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ. పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహ విశేషం వల్ల ఈమహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రానునూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం ఐ.ఎ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దె., తిరుపతి. 


ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


సంపాదకమండలి సభ్యులు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 

ప్రొ॥ఎస్‌. బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వోత్తమరావు 

సలహామండలి సభ్యులు 

డా॥ బిరుదురాజు రామరాజు డా॥ పి. రంగారావు (పౌరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 

ఆచార్య ఎం. బుద్ధన్న (ఎక్స్‌అఫిషియో సభ్యులు) 


ఆచార్య హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల Te 


బా 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
i డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

| డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
| డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ క్‌ Aol ._ = 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా. 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా, 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
ల 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శారూలవిక్రీడితం 
0౧ 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పద్యము 
అ 


అంగజరాజమత్తు6 డగు 
అంత 

అంతం గుంతీనందన 
అంతంతం గనుంగొని 
అంత:ఃకరుణచతుష్టయ 
అంతకంతకు. గదిసి 
అంతరంగంబు నిండి 
అంతిపురంబులోనం గల 
అంతిపురముచుట్టజికం 
అందటబు రధికులు పజవ6ంగ 
అందు 

అందును 

అందుల నుండుదు రను 
అం దొరగి కీచకుండా 
అంబరవర్తి వైన 
అంబుజముల్‌ సముద్య 
అంబురుహాక్షి వచ్చు 
అకట మనము వచ్చినది 
అకట యాండుకూయు 
అకట సైరంధ్రి నన్ను 
అకుటిలు. డార్యసమ్మతు( 
అకృతా[స్తుండ బాలు(డ(గా 
అక్కజమైన చెల్య్వుమున 
అక్కజమైన శౌర్యమును 
అక్కట మోసపోయి యడి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


245 
465 


484 


430 
268 


విరాటపర్వము 
గద్యపద్య ప్రథనుపాద సూచి 


er Ws 


పద్యము 


అక్కట యేను వేడ్కపడి 
అక్కిరీటి యొక్కరుండ 
అగు దేశ కాలబలయుత 
అగు నది యట్టిద దైవము 
అగ్గలిక నతడు హయముల 
అచ్చెరు వైనవిక్రమము 
అజగవశార్‌జ్ఞాలంకృత 
రి 

అజ్ఞులు కొంద అప్పుడు 
అట్టిద యేల చేయు 
అట్టిద మైననాండ 
అటి నీవు వంటకటియలకు 

లు లు 
అట్టి మహాత్ము. డొక్కనికి 
అట్టి యవసరంబున 
అట్టియెడం గురుసైన్యంబు 
అటియెడ( దన్ను దాన 

లు 
అట్నియెడ 

లు 
అటియెడ 

లు 
అటియెడ 

లు 
అటియెడ 

లు 
అట్టియెడం బాంచాలీ 
అట్టియెడ దుశ్శాసన 
అట్టియెడ ధర్మతనయు 


అట్టియెడ నయ్యాయుధంబులు 


అట్టియెడ నినతనయు 
అట్టియెడ నుత్తరుండు 
అటియెడ నుద్భట 

లు 


పద్యము 


అట్నియెడ మున్ను 

లు 
అట్టియెడ వరదాన 
అట్టియెడ వేల్పు వచ్చిన 
అట్టియెడ శమీవృక్ష 
అటియెడ సుదేష్ష 

[2] © 
అట్టిసమయంబున 
అట్టిసమయంబున 
అట్టిసమయమున 
అటేల రాక తక్కుం 

లు 
అట్టకాక యింతయన 
అట్లగుటంజేసి నాకు 
అట చేయుడు 

ap] 
అటుంగాక 

a 
అటుంగాక 

౧M 
అటుంగాక 

np] 
అటుంగాక 

౧? 
అడరివడి రథచతుళ్ళతి 
అడవుల బెద్దయు. 
అడుగుల నును6గాంతి 
అతండు నజ్ఞాతవాస 
అతండును దనమనంబున 
అతండు మన[ప్రాణంబులపై 
అతండు మజీయును 
అతండు నానా(ప్రకార 
అతండు నియతితోడ నగ్ని 
అత(డును దీవ్రబాణముల 


489 


468 


353 
682 
447 
432 

64 
651 


770 


అత(డును బార్జు నిల్పి 
అతండు పెండ్డికి( బిలిచిన 
అతండు వచ్చెనేని 

అతనిం దీవ్రశరంబులం 
అతని యనుజుండు సూర్య 
అతిత్వరితంబచిని సుదేష్ణ 
అతిదృఢవేధి పేరుగల 
అతిరథు అ(స్తశస్తవిదు 
అతిరభసంబు మై నడరి 
అతివ తగునమ్మ 

అతివ యపాయముం బొరయు 
అత్తి. గన్యకాజన 

అత్తజి లేచివచ్చి తన 
అత్తెణంగు వివరించి 
అదియట్టుండె నేండు కౌరవులు 
అదియును 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక నృత్త 
అదియునుగాక కోలుపులి 
అదియును నిట మీద 
అది లాతి యిల్లె 

అది సిద్దం బట్ట చెల్లుం 
అద్దివ్యయానరత్నంబు 
అధిప! ధర్మజుపాల 
అధిపనందన మాలిని 
అధిపుమణంది సింహబలు 
అనద నైతి నిచట నాలి 
అనలము గూఢయత్నమున 
అనవిని తగుమాటల 

అన విని యుత్తరుండు 
అన వినుచుం గలంగు 
అనవినుచు6 గురుపితా 
అనవినుచు. దేరు డిగి 


709 
320 
505 
718 
418 
283 
595 
645 
442 
203 
370 
705 
737 
715 
470 


55 
191 
466 
741 
744 
38 
530 
205 
740 
570 
156 
518 
242 
355 
336 
538 
740 
692 
673 
527 


అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు 

అనవుడు. గర్జుం డిట్లనియె 
అనవుడు( గీచకుండు 
అనవుడు6 బాండుతనూభవు 
అనవుడు. బాండునృపా 
అనవుడు జయలక్ష్మిం 
అనవుడు ధర్మనందనుండు 
అనవుడు నట్టుల చేసెద 
అనవుడు నప్పలుకులు విని 
అనవుడు నమ్మాటలు దన 
అనవుడు నయ్యంగన 
అనవుడు నాచార్యుం 
అనవుడు నాత6 డిట్టులను 
అనవుడు నాత( డిట్లనియె 
అనవుడు నాత6 డిట్లను 
అనవుడు నీ చేసిన 
అనవుడు భీష్ముని పలుకులు 
అనవుడు భూపతి పిలువం 
అనవుడు మత్స్యభూరమణు 
అనవుడు మత్స్యరాజసుతు 
అనవుడు మనమున నిస్సీ 
అనవుడు మేనుపెంచుచు 
అని కడయగు నినసుతునకు 
అని కాంతాజనములలో 
అని కొలిచి యే బృహన్నల 
అని కృపాశృత్థామాది 

అని చూపి వెండియు 

అని చెప్పి గంటి సూపిన 


68 
159 
123 
137 
214 
201 
467 
487 
586 
407 
291 
453 
128 
302 

52 

64 

27 
192 
175 
502 
724 
714 
529 
687 
749 
155 
101 
537 
328 
447 
601 
461 

42 
540 
643 
723 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


అని చెప్పి తా నప్పు డర్జును 
అని చెప్పిన నందణు 

అని చెప్పిన పితామహు హిత 
అని చెప్పిన వినియగు. 

అని చెప్పిన విస్మయంబు 
అని చెప్పి మతియు 

అని చెప్పి యధికసమ్మా 

అని చెప్పిన యుత్తమద్విజ 
అని చెప్పి యుత్తరుం డతని 
అని చెప్పి వెండియు సుశర్మం 
అని చెప్పి రట్టి సమయమున 
అని చెప్పి హర్షసం(భ్రమ 

అని డగ్గుత్తిక వెట్టి 

అని తగణెప్పి పుచ్చ 

అని తనమనంబునం గదిరిన 
అని తన యభిలాషంబు 

అని తను నుల్లసమాడిన 
అని తలంచుచు. గీచకుని 
అని తలంచుచు డోలాందోళిత 
అని తాను నిజసహోదరుల 
అని తార మున్ను భూసుర 
అని తారు మున్ను విన్న 
అనినం గేకయరాజనందన 
అనినం జలమున6 గుంతీ 
అనినం దమ్ముని నెమ్మన 
అనినం బాంచాలి సంచలిత 
అనినం బార్జుండు పార్థివ 
అనిన6 గటకటం బడి 

అనిన. గడులెస్తు యని 
అనిన గొండొక నవ్యాలయంగ 
అనిన6 బరిజనంబులు 
అనినం బాంచాలి సుదేష్ష 
అనిన. బేడి. బొగడెదని 
అనిన దరహసితవదనుం 
అనిన ధౌమ్యు డిట్టులనియె 


499 

76 
684 

53 
585 
515 
124 
704 
720 
410 

24 
708 

25 
748 
380 
179 
666 
175 
202 
376 

84 
372 
143 
701 

33 
301 
489 
698 

45 
642 
108 
295 
723 
485 

63 


అనిన నతం డట్ల చేయుదు నని 423 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నతం డిట్లనియె 

నతండును రథంబు 

నతడు వికసిల్లుచు 

నత(డు వెజుపు 

నతని చిత్తంబున 

నద్దివ్యవచనామృతంబు 
(ఈం 

నప్పలుకులకు 


అనిన నప్పలుకులదెస 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నప్పలుకులు వినియు 
నమ్మాటలు విని 
నయ్యిరువుర 
నవ్వెలంది వీడు 
నాతనిమాటకు 

నాతని మాట లాదరించి 
నిది కార్యంబని 

నిది వోలునని 

నీ తలంచినట్ల 

నీవేమి పనిచిన 
పలుకులకు బృహన్నల 
బృహన్నల 

రాధేయుం డిట్టనియె 
రౌద్రరసము 

విని కంకుం డతని 

విని కవ్వడి నవ్వుచు 
విని కీచకుండు 

విని కీచకుడు 

విని కురుపతి 

విని కౌంతేయా(గజాండు 
విని గాంగేయ 

విని దరహసితవదనుం 
విని దరహసితవదనుం 
విని దరహసితవదనుం 
విని (ద్రుపదనందనకుం 
విని ధర్మనందనానుజుం 
విని ధర్మనందనుండు 
విని పాంచాలి 


188 
176 


568 
289 
474 
395 

71 

42 
144 
476 
486 
374 
393 
702 
698 
667 
196 
341 
567 
445 
563 
295 
394 

95 
302 
509 

28 
233 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పుట 
పూని (గ్రక్కున 69 
భీమసేనుం 36 
భూనాథుండు 104 
భూమింజయుండు 519 
భూమింజయుండు 529 
మందహాసంబు 727 
మత్స్యమహీకాంతుం 745 
మత్స్యమహీవల్లభుండు7 41 
యజాతశతుండ 450 
యతం డిట్లనియె 246 
యతండు 600 
యతండు 730 
యద్భుత 734 
యనిలనంద 370 
యనుచితంబున 204 
యమ్మహీపతికి 109 
యమ్మాటలు 711 
యాజ్ఞసేని యనాధర 52 
యాజ్ఞసేని యిట్లను 140 
యియ్యకొను 420 
యుత్తరుండ 574 
యుధిస్టిరుం డతని 723 
యెజీంగికొని 500 
యేటిమాటలు 749 
రాధేయుం డిట్లనియె 635 
రాధేయుండు 549 
వాండు గొన్ని 244 
వారలవర్తనం 146 
వార లిట్లనిరి 563 
వారలు 674 
విరాటవల్లభకు 380 
విరాటుం డతని 739 
విరాటుం డదరిపడి 414 
వైరాటి 474 
సంప్రీత 93 
సక్రోధ 700 


771 
పద్యము పుట 
అనిన విని సవ్యసాచి 31 
అనిన విని సింహబల 339 


అనిన విని సుయోధనుండు భీష్మ541 
అనిన విని సుయోధనుండు రాధేయున 505 


అనిన విని సైరం(ధి యతని 466 
అనిన విని సైరం(ధి సాభి 373 
అనిన విని సైరంధ్రి సైరణ 185 
అనిన విరటు. డిట్టు 95 
అనిన వఏరాటుం డతని 121 
అనిన విరాటుండు 127 
అనిన వృకోదరుండు 270 
అనిన సంతసిల్లి యద్దేవి 146 
అనిన సుదేష్ణ యిట్లనియె 383 
అనిన సుదేప్లయు( 238 
అని నిగూఢభాషణముల 224 
అని నిజానుజతనూజు 743 
అని నియోగించి 415 
అని నియోగించి గోపాలురకుం 695 
అని నిశ్చయించి పలికిన విని 366 
అని నిశ్చయించి పలికిన విరాటుండు 746 
అని నిశ్చయించి వృకోదరుండు 299 
అని పతి పలికిన విని 710 
అని పనిచి తానును 416 
అని పలవించు నయ్యెలుంగు 359 
అని పలికి కొండొక 298 
అని పలికి కౌంతేయా(గజు 96 
అని పలికి ధర్మనందనుం 739 
అని పలికిన బాంచాలియు 291 
అని పలికిన విని 744 
అని పలికిన సంరంభం 558 
అని పలికి పనుప 136 
అని పలికి బలంబు 581 
అని పలికి యతని 131 
అని పలికి యాడుచుండు 697 
అని పలికి వారలకుందు 725 
అని పలుకుచు మనంబున 477 


772 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


పలుకు నుత్తరు 
పునర్వనవాస 

పూని యీదృశంబు 
మందహాసంబు 
మనమున. 
మజియు. బెక్కు 
మణతియు నానావిధ 
మజియు నిట్లనియె 
మజియును 
మజియును 
మజియును దగిన 


అనిమిష దానవాంబర 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


మెత్తన యియ్యకొని 
మొన మార్కొని 
యంతట నిలువక 
యగ్గించి 


యడిగిన వైశంపాయను. 


యని యుగ్గడించు 
యప్పగించె నేనును 
యమ్ముదితయు 
యిటు దేవజాతి 

భ్‌ 
యిటు ధర్మజ 

ap) 
యిట్లు పలుమటణుం 
యిట్లు పురోహితుండు 
యిటు వేబువేజు 

౧? 
యిట్లు సెప్పిన 
యిత్తెజంగున 
యుచితంబుగా 
యుత్తరుండు 
యుపలాలితుండగు 
యువ్విళ్ళూరుచు 
యూజడిల్ల 


అనియె గృపాచార్య 
అనియె నప్పుడు 
అనియె నిత్తెజంగున 


అని 


యేర్పడం 


525 
748 
16 
90 
195 
205 
496 
254 
627 
711 
650 
76 
156 
523 
702 
643 
23 
167 
263 
465 
142 
732 
82 
63 
599 
232 
118 
117 
688 
13 
284 
384 
578 
733 
559 
237 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


అని 
అని 
అని 
అని 


రచనాకౌతుక 
వితర్కించుచుం 
విరాటున కెటింగించి 
వీడంగ6 బల్కిన 


అని వెండియు 
అని వెండియు 
అని వెండియు బహు 


అని 
అని 
అని 
అని 
అని 
అని 


వేండికొని 
సకల(బ్రహ్మ 
సమస్తజనంబులు 
సస్నేహంబును 
సారథ్యప్రశంసా 
హర్షోత్కర్షంబున 


అనుకంపాతిశయంబున 
అనుచుం గనుంగొనుచు 
అనుచుం గనుంగొనుచుండ 
అనుచుం గన్యకాజన 
అనుచుం గలదు లేదని 
అనుచుం గేలు మొగిచిన 
అనుచుండం ద్రిదశేంద్ర 
అనుచుండ ననతిదూరం 
అనుచుండ సైన్యంబు 
అనుచుం దొరంగెడునశుల 
అనుచు గొందలపడు 
అనుచు (గ్రుంకింపరాని 
అనుచున్‌ (గ్రక్కున లేచి రోష 


అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 


డాయంజని 
దైన్యంబు 
ధనుస్తూణీర 
నంతంతం జేరి 
ననుజాలదెసకు 
నిశ్చయరహిత 
నుత్తలపడు 
నొడంబాటు 
మందమంద 
మత్స్యమహీవల్లభు 


అనుచు 
అనుచు 


వాలమ్ములు గురిసిన 
విరాటుండు 

అనుచు వివ్వచ్చుండు 
అనుచు వీరావేశంబున 
అనుచు వెండియు 

అనుచు సంగీతనిలయంబు 
అనుచు సంచలించు 

అనుచు సింహబలుండు 
అనుజ తనూజ మంత్రి 
అనుటయు6 గంకు 
అనుటయు దరహసిత 
అనుటయు నట్టచేయుదు 
అనుటయు నతండు 
అనుటయు నాటపాట గల 
అనుటయు నాత(డు 
అనుటయు నెట్టకేలకు 
అనుటయు ఫాలభాగ 
అనుటయు మోజుకు 
అనుటయు 
అనుడు నకులు(ట్టులను డిట్టులను 
అనుడు నత. డిట్టు 

అనుడు నతండు దన 

అనుడు నతని కిట్టులను 
అనుడు 
అనుడు విరాటు'. 

అనుడు విషణ్బామైన 
అనుదినంబును 

అను దివిజేంద్రనందను 
అనునప్పుడు త(త్రదేశంబున 
అను నప్పలుకుల 

అను నినసూనుమాట 
అనునెడ వాని యుగ 

అను పలు కంకుశంబు 
అనుపలుకులకును భీష్మ 
అనుపలుకులకును విస్మయ 
అనుపలుకు లాకర్షించి 


విరాట 


బృహన్నల 


636 
699 
490 
641 
315 
472 
308 
215 
434 
691 
141 
520 
519 
473 
742 
130 
408 
102 
582 
121 
184 
46 
746 
478 
229 
112 
552 
488 
463 
182 
407 
153 
444 
506 
450 
504 


పద్యము 

అనుపలుకు కర్ల 
అనుపలుకులు విని 
అనుమాటలు విని సం[కందన 
అనువచనంబు లియ్యకొనుచు 
అన్నమయత్వాది 

అన్నరపతి కట్టెదుర 

అన్ని వెడ(ందవాతి 
అన్యోన్యావలో కంబు 
అపరమిత(ప్రకార 

అపుడు నిళ్ళేష్టితంబులై 
అపుడు రాధేయు. 
అప్పయు( బరిజనములు 
అప్పు డర్జునుండు 

అప్తు డళ్వత్హామ 

అప్పు డా కృశోదరి వృకోదరు 
అప్పుడు కర్గ్టుసైన్య 
అప్పుడు కురుపతి 
అప్పుడు ధర్మసూతి 
అప్పుడు ధర్మహానికి 
అప్పుడు పాండవోత్త 
అప్పుడు శంఖు. 

అప్పుడు సుభటులు 

అప్పు డే పడంగి 

అభినవ జలధర శ్యామంబు 
అబ్బంగి నవమానింప 
అమరనగరంబున 
అమరేంద్రతనయుండు 
అమలరత్న (ప్రదీపావలి 
అమృతమయాత్మ 

అయిన నా నేర్చుకొలంది 
అయ్యవసరంబున 
అయ్యవసరంబునం దక్కిన 
అయ్యవసరంబున మత్స్య 
అయ్యుధిష్థిరు( 

అరయయగ నయ్యెడు 
అరయ నతండు మాన 


584 
665 
320 
637 
565 
230 
635 
679 
433 
426 
656 
480 
547 

40 
662 
754 
766 
187 
170 
434 
447 
516 
399 
258 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అరయుదముగాని 
అరసికొని యెన్నిభంగుల 
అరుగుదెంచుబృహన్నల 
అరుణమణిమాలికా 
అరుణాశ్వంబులం బూనిన 
అరుదుగ నిట్టు లొక్కనికి 
అరులగుణములైన 
అర్జ్హునా(స్తఖండితాతప్యత్ర 
అర్జ్హునుండు గవియించిన 
అర్హునుండును 
అర్జునుండు వాని 
అర్జునుడు దివ్యబాణ 
అర్జును(డైన నేమి 
అర్జునునకు ఖాండవ 
అర్జునుని నావహంబున 
అర్జునుని వియ్యమనియెడు 
అతిముతి నంగము 
అలమట. బొంది మాయ 
అలుక భీష్ముని పలుకులు 
అలుచైనను బగతునిదెస 
అల్లదనంబున యనువుమై 
అవనీచ(క్రము సంచలింప(గ 
అవనీనాయకు( జూచి 
అవయవలక్షణం బాయుః 
అవియును ద్యారకానగరంబు 
అశుచియు. గష్టుండన్‌ 
అశ్యశిక్షకుండనై 
అసదుగం దాశి మేన 
అసదృశలీలం బొల్బు 
అసమున మీ దెఖుంగక 
అస్మత్సితామహుం 

ఆ 
ఆడు చందంబు.6 బురుష 
ఆండుందనంబు నిక్కమున 
ఆ కమలాక్షిరూప 
ఆ చపలాక్షికిగా మన 


733 


పద్యము 

ఆచార్య సూర్యతనయ 
ఆచార్యు డెబ్బదియమ్ముల 
ఆచార్యులైనవారలు కార్యంబు 


ఆచార్యులైనవారలు పూజా 


561 


ఆత(డు సిక్కెనేని బలమంతయు 573 
ఆత డవ్వండొక్కొ యమ్మహాత్ముని 719 
ఆతనితమ్ము(డైన మదిరాశ్వుండు 417 


ఆతనితో నొక్కొకమరి 


34 


ఆతని రథ్యంబుల. దత్వ్పూతుని 681 


ఆదరణీయసారవివిధార్హ 
ఆదరము సం(భ్రమంబును 
ఆద్యపురుషోపలాలిత 
ఆనతవైరి యో జయ 

ఆ నరనాథు6 డిట్లనియె 
ఆపాదమస్తకము త(ద్రూపము 
ఆ పాపాత్ముల నీచవ్యాపార 
ఆ పార్టుడు భరతాన్వయ 
ఆ మెయిన వివిధవర్మ 


ఆయతబాహులున్‌ వెడందయైన 


ఆయుధములు విడిచి 
ఆయురైశ్వర్యకీర్తుల 
ఆరయ నెందును గౌరవ 
ఆరూపం బవికారమా 


ఆజురసంబులం జవుల 


ఆలముసేసి నా తగుల మాజుడి 


ఆవల వచ్చు నాపదల 

ఆ విభుండు రాజ్యసుఖలీలా 
ఆవులింత తుమ్ము హాసంబు 
ఆ సంరంభంబున సమయ 
ఆసవమున కని నీదు 

ఆ సుశర్మతేరియందున్న 
ఆస్థానంబు సేరవచ్చి 
ఆహవకేళి వేడుక 


ఇ 


ఇంచుక నిద్రించుసమయంబున 


ఇంచుకయు నీడంబోవక 


4 


774 


ఇంతకు నేర్చు నీకు నొక 
ఇంత దలరనేల 

ఇంత ప్రొద్దు కిరీటికట్టెదుర 
ఇంత ప్రొద్దేల యిచ్చోటి 
ఇంతయు( గనుంగొనియును 
ఇంత యెజుంగవు సైన్యము 
ఇందణకు నిన్నిభంగుల 
ఇందణు( జూడంగా నిచట 
ఇం(ద్రాగ్నివాయువరుణ 
ఇంపైనప్రియ కాననిచ్చి 


ఇక్కురు సైన్యంబు సొక్కుదక్కక 


ఇగ్గజములు మిన్నకయును 
ఇచ్చట నొక కయ్యంబున 
ఇట్టగు టెలుంగక వచ్చితి 
ఇటిదకాని సమస్తజన 
లు వావి 
ఇట్లిపదంబు గాంచి 
(2) 
ఇట్టి వలవంత నిక్కడక్కడ వడి 
ఇట్టివాడవు గావున 
ఇట్టులగుట యెటీ(గ 
ఇట్లతని రూపాతిశయంబున 
ఇటణైత్తిచూచి గాండీవంబు 
గరు 
ఇట్లిరువాగును నరవాయి 
కందర్పదర్పగోచరుండైన 
కట్టి తదీయాధి 
కర్తుండు కయ్యంబు 
(3) 
కౌరవానీకంబు 
కట్టనిచ్చి 
గనుంగొని 
గవిసిన 
గవిసి రథంబులం గడచి 
చని కూడముట్టిన 
ఇట్టు తెలియంజెప్పుటెల్ల 
ఇట్టుత్తరుండు సమారూఢ 
ఇట్లు దమతమ వర్తిల్లు 
హా C9. 
ఇట్లు దమ్ము నిరూపింప 
ఇట్లు దలపడి 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


12 
195 
650 
241 
629 
682 
268 
227 
648 
312 
680 
498 
470 
484 
249 

14 
313 
328 
290 

99 
665 
431 
173 

79 
640 
658 
752 
575 
656 
678 
424 
530 
510 
151 
371 
437 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


ఇట్లు 


దాన తమకంబున 
దోంచినతలపునం జేసి 
(ద్రోచిపోయినం 

నడచి మత్స్యనగరంబున 
నానా (ప్రకారంబుల 
నానావిధ దీన 

నిలిచిన పవనతనయు 
పాండవులు 
పాణిగ్రహణం బాచరించి 
పూర్యోక్తప్రకారంబున 
పేర్చిన కోపాటోపంబున 
ప్రార్థించి పాంచాలి 
బహు(ప్రకారంబులగు 
బహు(ప్రకారంబులగు 


భగ్నబల సమాశ్వాస 


ఇ ట్లుభయసైనికులు 


ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


మండి శిఖింబోలెడి 
మత్స్యమహీవల్లభుం 
మేలుకాంచి 

రావించిన 

లంఘించి పోయి 

వచ్చి మత్స్యమహీవల్లభు 
వాజినం దన 
వైవాహికవర్తన 
శత్రుంతపుని. (ద్రుంచి 
శృంగారంబు సేసిన 
సంభవించి పాండవా 
సంభావించి యత్తరుణి 
సన్నాహంబు మెజసిన 
సమస్తజన 
సమాలింగితుండై 
సవ్యసాచి నిక్షిప్తాయుధం 
సుశర్మల బరాబితుం 
సూర్యోదయ మగుటయు 
సొచ్చి తజీయం జని 
సొత్తెంచి 


178 
205 
216 
459 
39 
687 
155 
161 
762 
78 
222 
211 
286 
310 
626 
440 
654 
97 
13 
113 
360 
126 
491 
756 
630 
742 
449 
379 
477 
738 
527 
497 
448 
282 
323 
132 


ఇట్టూహించి రాత్రిసమయం 
ఇడుమలం బదుమూడేండ్డు 
ఇత డఉవ్వండొక్కొ రూపు 
ఇతనియా[శయమున మనమెల్ల 
ఇత్తెజంగున 

ఇత్తెబంగున నుణక 
ఇత్తెబింగున నొక్కయెడ 
ఇత్తెబంగున మత్స్యరాజ 
ఇత్తెబింగు నయ్యుత్తరకుమారు 
ఇత్తెబింగు నాకుం జెప్తుమనిన 
ఇది కడుముద్దరాలు 

ఇది పెనుంబాముచందమున 


240 
577 
119 
440 
639 
657 
311 
135 
538 
236 
48 
71 


ఇది యనన్యసామాన్యకరణంబగు- 15 


ఇదియ నిశ్చయమిమ్మాట 
ఇది యమ్మహాపురుషు 

ఇది యేమి కంక నీవు 

ఇది యేమియెన నేమగు 

ఇది యొకచాపము విస్మయ 
ఇది యొక పెద్దగట్టిమొన 
లెస్సగా దుడుచునంతకు 
శతవృద్దు మాజనని 
గంధర్వులు వచ్చి 

ఇదె గోవర్గము సేరవచ్చితిమి 
ఇను(డు దనకడకు నేతెంచిన 
ఇన్నగమునందు గాండివ 
ఇన్నితెజంగుల (శ్రమము 
ఇన్నెత్తురు గనుగొనిన 
ఇప్పుడు నాకు( బ్రణామంబులుగా 
ఇమ్మదిరాక్షి డస్సె 
ఇమ్మహనీయచాపంబు 
ఇమ్మహనీయరూపమును 
ఇమ్ముద్దియ నర్జునునకు 


ఇమ్మెయిని నధిక పరితాపమ్మున 


ఇయ్యరవిందగంధి కుల మేమి 
ఇయ్యింతి(ప్రాపున నయ్యనంగుండు 
ఇరువురు వీరులు నిట్లొం 


293 
719 
726 
382 
511 
572 
708 
81 
362 
581 
318 
507 
111 
707 
576 
69 
513 
104 
743 
317 
174 
164 
632 


పద్యము 

ఇవి నీతెగకొలందివి 
ఇవ్వసుమతి నే పొలంతుల 
ఇవ్విధంబునం గనుంగొనుచు 
ఇవ్విధంబునం జని 
ఇవ్విధంబునం దనగాదిలి- 


ఇవ్వధంబునం దన విజయంబు 


ఇవ్విధంబునం (బకాశులై 
ఇవ్విధంబునం (బ్రవర్తిల్లు 
ఇవ్విధంబునం గార్యంబు 


ఇవ్విధంబునం గురుబలంబుల 


ఇవ్విధంబునం గృతకృత్యుండయి 


ఇవ్విధంబునం దమతమ 
ఇవ్విధంబున. బలికిన 
ఇవ్విధంబునం బోరెడు 
ఇవ్విధంబున (ద్రుపదపుత్రి 
ఇవ్వధంబున ధనంజయుండు 
ఇవ్విధంబున నంబుధిలోన 
ఇవ్విధంబున నయ్యేవురు 
ఇవ్విధంబున నరదంబుల 


ఇవ్విధంబున 7నాలింగితుండయి 


ఇవ్విధంబున నూటయేవు 
ఇవ్విధంబున నేట్టాడుచుం 
ఇవ్విధంబున నేనుంగు 
ఇవ్విధంబున మదనవేదనా 
ఇవ్విధంబున మహాబలుపట్టి 
ఇవ్వధంబున రెండుదెజంగుల 
ఇవ్విధంబున విరాటుండు 
ఇవ్విధంబున విరాటుండు 
ఇవ్విధంబున వివాహంబు 
ఇవ్విధంబున విసరి 
ఇవ్వధంబున వృషభంబున 
ఇవ్విధంబున (వ్రేటువడి 
ఇవ్విధంబున సన్నద్దుండై 
ఇవ్విధమున నయ్యేవురు 
ఇవ్విధమున నేచి యిరువురు 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

ఈ 
-ఈ కన్నియ. గోడలింగా 
ఈత. డజాతశత్రుండు 
ఈత? డింతకు మీకు 
-ఈతనితోడి కయ్యమున 
-ఈతనితోడి కయ్యమున 
ఈ నరపతియాస్థానము 
ఈ నలువురు తక్కంగ 
ఈ నలువురభుజశక్తుల 
ఈ నెలంత గన్న మన్మథు 
ఈ పదిపేళ్ళును నివి 
-ఈమెయి నిజజనకు 
ఈయన నను. గని సైరణ 
ఈ యెడ ని ట్లిమ్మహనీయా 
ఈ రథబృందంబుల 

ఉ 
ఉ(గ్రు. డనూనమానమహి 
ఉడుకువ లేని కయ్యమున 
ఉడుగక వెండియున్‌ 
ఉత్తమకన్యాజనములు 
ఉత్తమకన్యాజనులకు 
ఉత్తమ వాహనంబులు 
ఉత్తమాసనములు నుత్కృష్ట 
ఉత్తర నలంకరింప ను 
ఉత్తర లోనుగాం గల 
ఉత్తరుండు సత్వరంబుగ 
ఉత్పలగంధి నన్నుడుగు 
ఉద్దవిడినపసుల 
ఉన్నంత బంధుజనంబులు 
ఉన్నతటి వివిధదేశోత్సన్నులు 
ఉన్నరూప పలుకు నన్నరు 
ఉపకారమొ బంటుతనమొ 
ఉపతాయిలో' దన కొదవిన 
ఉజఅక నరుండు [ద్రోణుసుతు 
ఉఅక విరోధిసైన్యముల 


పద్యము 


ఉలుకును వెక్కసపాటును 
ఉలము దల్లడిల. దనువు 
a M౧0౧ 

ఊ 
ఊరకయుండక పలువురతో 
ఊహించి సుదేష్టయు 

వి 
ఎండకు వాన కోర్చి తనయిల్లు 

౧ 


58 
255 


61 


ఎందును నిట్టిరూపు నరు లెవ్వరు 164 


ఎక్కడ జూచిన దానై 

ఎక్కడనుండి యెక్కడకు 

ఎక్కడి మాట గొలతన 
మలై. 


452 
135 
127 


ఎక్కుడించిన( బాండవా(గజాండు 76 
ఎచ్చోట నున్నవాం డత డిచ్చోటికి 720 


ఎత్తున గొందు6 గౌారవుల 
ఎదురుగ బోవనిమ్ము 
ఎద్దెసలం దనరుచులు 
ఎప్పు డెయ్యడ నేమిట 
ఎయ్యది జన్మభూమి కుల 
ఎటిగి పిఖుసనినవెస(బై 
ఎటియగి యెతటింగి నన్నడుగ 
ఎయుం౮గెడువారికి నైనను 
ఎణుగమి చీశటి 
ఎయింగుట దుర్భట మెవ్విధి 
ఎలదీంగ గప్పిన లలిత 
ఎలమియు నచ్చెరువును 
ఎలచుటములును దల్లియు 
యా! లు ట్‌ి: 
ఎల్లభంగుల సైరంధ్రి నేము 
(ap) pe ER 
ఎలి యెలవిధంబుల 
క్‌ి ae 
ఎవ్వనివాకిట విభమద 
ఎవ్వరితోనైన నెలుగాత్తి 
ఎవ్వరు వినినను దీనికి 
ఎవ్వరేనియింటికెద్దియే నొకటికి 
ఏ 

ఏచి చలంబున నొంటికి 
ఏచి మున్నీరు చేయీంత 
ఏటుల యొగ్గువారి గని 


461 
644 
515 
262 
89 
300 
242 
54 
743 
392 
224 
14 
117 
353 
271 
251 
285 
544 
203 


401 
556 
426 


776 


ఏడునూజురథంబుల 

ఏది కులము నామ మెయ్యది 
ఏనన వేజ యొక్కండనె 
నపుడు ధర్మపాశాధీను 
ఏనప్పుడు నీకుం జూపి 

వ్ర నమ్మహానుభావుల 

ఏ నీ విజయము వొగడంగ 
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు 
ఏను గట్టువాలుదాన 
ఏనును భక్తిమయంబగు 
ఏనును మీరు. గానలకు 
ఏను మనంబు పెంపు సెడి 
ఏను వంటలవాండనై 

ఏను విన్నపంబుసేయు 
ఏను విల్లందుకొనిన 

ఏను హవిష్యమ కుడుతును 
ఏమి కతంబున నిట్టీ 

ఏమి కులంబున వాండొకొ 
ఏమీ నిక్కమె మున్నెజుంగడె 
ఏము నిను మత్స్యరాజ 
ఏమేమీ యని గోపస్తోమము 


693 


ఏయుచు. బొడుచుచు వ్రేయుచు 446 


ఏలినవాని. గాంచిమొనలెల్లను 
ఏలినవాని ధనంబులు 

ఐ 
ఐనను మత్స్యదేశమున 

ఒ 
ఒంటి దలపడి కురుసేన 
ఒండు పనులకు సెలవు 
ఒండేమియు లేదు విరాటుం 
ఒండొంటితోం దా(కి మండెడు 
ఒండొరు మీరు కోర్కిమెయి 
ఒండారుల దోయిళుల 
ఒకండు పరశురాము 
ఒకబుపిచేత నాయుధ 
ఒకనా6 డేమును నాపద 


436 
558 


228 


489 
110 
723 
425 
428 
761 
713 
419 

24 


ఒక మటి కిరీటి కట్టెదిరికి 
ఒకమా(త్రన్‌ వితత (ప్రసార 
ఒకరుండ తాను భీతి 
ఒక్క(డు పెక్కండ్ర కెక్కిన 
ఒక్కయెడ 
ఒక్కయెడ 
ఒడలు సిరియును నాకు 
ఒడుపు దప్పిన మహానాగంబు 
ఒదవెడు తృషపెల్లిదమున 
ఒప్పెడు మేను6 బెంపుగల 
ఒరుడయ్యెనేని మామక 
ఒవ్వనివారు నవ్వ మహిమోదధి 
ఒల్లరు రాజు దేవులును 

ఓ 
ఓంకార వాచ్యునకు 

క 
కంక వలల దామ(గంథి 
కంకుండు ధర్మసుతుండు 
కందము లప్పళించి 
కందువ సెప్పి యొక్కెడ 
కంధరములు దెగి తలలు 
కచ్చ యమరం బట్టి 
కడిమి మెజయంగం బోరు 
కడిమిమై సౌగంధికమున 
కడు. బసిబిడ్డ వీ డొకటి 
కడు వెస వచ్చి రూపణిన 
కథ జగ(త్ర సిద్ది 


కదియుచు6 బాయుచు. బట్టుచు 


కదిసిన బలములు విచ్చిన 
కనకమయ తాలకేతువు 

కని కొలువు సేసికొని 

కని జయజయ శబ్ద పూర్వంబుగా 
కని యమ్మహీరుహంబు 

కని యుత్తరుండు గరుపాటిన 
కనుంగొని కోపవేగమున 
కనుగొని గారవంబును 


617 
612 
735 
427 
389 
428 
449 
219 
200 

43 
506 
301 
266 


17 


422 
518 
626 
409 
451 
158 
437 

35 
262 
347 

21 
334 
585 
659 

50 
388 

74 
482 
219 
139 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


కనుగొని ఫల్నునుండు 
కనుగొనియప్ము 

కనుగొని యెలన వ్యాలయు 
కనుగొని సూతుం డరదము 
కన్నియల కాట గణపుచు 
కపట ద్యూత మొనర్చిన 
కమలభవ కిరీట(గ్రామ 
కమలవనంబు పొంత 
కయ్యమునక యెపుడు 
కరచరణాద్యంగకంబు 
కరము లెయ్యవి శిరమేది 
కరశీకరంబులు గరటగళ 
కరి తురగ రథసమితి 
కరితురగసమితి. గార్కొని 
కరుణారసము పొంగి 
కర్షుకేతనంబు (గ్రాలెడు 
కలగణాం దోయధి సప్తకంబు 
కలపంబు లభినవ గంధంబు 
కలపములు గూర్స బహువిధ 
కల రూపెటిగింపంగా 
కలిమికి నొప్పుగు నీగియు 
కలిమికి భోగములకదా 


62 


కలువడములు మణితోరణములు 753 


కవదొనలేల పూనునొకొ 
కవలు నీకు. జ(క్రరక్షకులుగా 
కవ్వడి యెమ్మెయి నేసిన 
కాంచన పీఠము వెట్టంగ 
కాంచనమయవేదికా 
కాంచనమాలాలంకృత 
కాంతి దళ్కొత్తు నీ కడకంటి 
కానితెరువునం బోయిన 
కారణ మెయ్యది యగునొకొ 
కాలపక్వంబులైన లోకముల 
కాలుతక్కువవారలు 
కావలివారిందోలి యెసకంబున 
కావున 


613 
444 
663 
174 
591 
477 
212 
192 
413 
619 
687 
545 
110 


పద్యము 


కావున 
కావున 

కావున 

కావున6 బురుషులు నా కడం 
కావున దీనియం దిడుట 
కావున నా యెలనాల 


కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది 


కావున నిమ్మహీరుహం బెక్కి 
కావున నుచితములగు 
కావున భారతామృతము 
కావున మదీయ పరిభవాతి 
కావున మీకు దంతిహయ 


కావున మీకు నప్రమాదార్థంబుగా 


కావున మీర లభ్యుదయ 
కావున వంచన బాహిర 
కావున సత్యవ్రత నిష్టుండగు 
కాళ్ళ యొప్పిదమాండు 
కినుకకు( జాల కెంతయును 
కినుక మనంబునం గదిరి 


కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా 


కిరీటియుం గోపించి 
కీచకకోటిచేత నాక 
కీచకాధముండు కిమ్మీర 
కీచకుం డట్టు మీంయ 
కీచకుండు వ్రేటువడి 
కీచకునియింట నెప్పుడు 
కీచకుల దెసం బుట్టిన 
కీలారితనమునకు నే 
కుంతీనందను లట్టత్యంత 
కుంతీనందను లొక్కడొక్కండ 
కుటిలబుద్దు లిచట6 గొనవు 
కురుజనపదంబు చుట్టం 
కురుపతిభీష్మకర్షకృప 
కురుపతి భీష్మ కర్ణ కృప 
కురుబలంబు గెలిచి గోవుల 
కురుబలమున్‌ జయించి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


కురుబలమున్‌ జయించుటయు 
కురుబల మేంగుదెంచెనంట 
కురుబల మేల దైత్యసుర 
కురురాజున్‌ సబలంబుగా 
కురువిభుండును భీష్ముండు 
కురువీరుల గెలిచి 
కురుసేనలోన నిట్లెవ్లరుం 
కూడంబాజి సముద్దతిం 


కూడముట్టి. (గ్రీడి కురువంశమున 


కూర్చుట నూత్నరత్నమునకుం 
కృత మెణబుయగుదు రుపకార 
కెంగేలు6 గేలితోం గీలించి 
కెలకులు( బిజీందిదెసయుం 
కేకయరాజనందనయును 
కేకయ సాల్వులు తోడుగ 
కేలిమై నొక్కట లీల 

కేవల సూతులతోడన 
కేసరివిక్రముండు కపికేతను 
కైసేసి మదవికారోల్హాసంబున 


కొండొకయెడ6 గని శాంతనవుం 


కొన్నివెడమాట లాడుచు 
కొలువుగిొన నొల్లకుండుట 
కొలువులోపల నిన్న 
కోర్కులు గెడ6 గూడుకొని 
కొారవపతి యనుజన్ముల 
కౌరవసేనం జూచి వడక 
కౌరవసేన గాదు (త్రిజగంబులు 
కౌరవసేన గోగణము 
కౌరవాన్నయజాతులై 
కౌరవేశ్చరుండు గనువిచ్చి 
క్రోధం బ(ప్రతికారమై 
కోధజ్వాలలు నిగుడ 
క్షతములC బెలు తొరంగు 
లా 
క్షతములC బెలు తొరంగు 
౧ 
క్షత్రియుం డోడునే తగదు 
క్షమియింప నెవ్వరము 


పద్యము 


క్షమియింపవలయు నొక 
క్షా(త్రసమ(గ్రు లార్యనుత 

ఖ 
ఖాండవ మేర్చునప్పుడు 
ఖాండవ మేర్చె దేవతలు 
ఖేదము దక్కు మీక్షణమ 

గ 
గండుమీలకుం బుట్టి 
గంధదంతావళకర్లమారుత 
గంధర్వుం డనుతలంపున 
గంధర్వు లను నెపంబున 
గజఫఘోటక రథసూత 
గమనము నీ(క వేజొక 
గరువంపు సం(భమంబుల 
గర్జద్గుణుండై పగతుర 
గాంగేయు. డవష్టంభోత్తుంగ 
గారవమున నిజదేశాచారము 
గుణమున లస్తకంబును 
గుణరావంబు( గృపాణఘట్టన 
గురుడు తలపడిన 
గురు డొక్కరుండు దక్కంగ 
గురునకు (బ్రదక్షిణంబుగ 
గురుపుత్రుండు తేజోనిధి 
గురుపుతుని రథము విడిచి 
గురుశరములు సితపక్ష 
గొంతికి నంత వెజవ మీకంత 
గోడిగజాతిలోగొదమ 
గోవులకు వెనుకయై 
గోవులతో. బొదువంబడి 
గోవుల నెట్టు లాణితి 
గోర బోంబిన మాడ్కి(6 గొన్నింటి 


అ 


ఘు 
ఘనతరకోపవేగమున 

చ 
చం(ద్రవదన యింక సైరం(ధి 
చక్కని చిక్కని మేనులు 


326 


364 
70 


778 


చట్టువం బొకచేత( బట్టి 
చతురానందమయాదుర్షతి 
చని ధర్మసుతుండు 

చనిన నయ్యెలనాగయు 
చని మదనాగ్నిజ్వాలలు 


చని యక్కుమారు( డేమయ్యెనా 


చని విరాటకన్యకల 

చని వివేకరహితు హృదయంబు 
చని వెడ వికసిల్లెడు 

చను జనదని 

చనుచుండి నీచహృదయుండగు 
చనుటయు ద్రౌపది యతనిం 
చనుదెంచి కాంచి నానేర్చిన 
చనుదెంచి పేడితనము 

చనునె యిమ్మాటలాడ 

చనునె వేరొకని కజాత 

చను వానిచేయుకార్యంబున 
చయ్యన నేగి యంబుజ 

చాల దుస్తరమైన యజ్ఞాత 
చింతా(క్రాంతుండైన కౌంతేయు 
చింతాశల్యము వాసెనే 
చిడిముడి పడుచు నెదురు 
చిత్తమున గాఢరాగంబు 
చిత్తము మెచ్చి నావలన 
చిత్తవృత్తి యొక్కించుక 
చిరకాలమునకు(6 గంటిమి 
చిరకీర్తి ప్రియుండగు 

చిణునగ వొప్ప గాండివము 
చుక్కలు తోడుతోడం దలచూప 
చూచుచు. జేరి వ్రేల్మిడుచు 
చెదరకుండ6 బసుల. బొదివి 
చెలులు దానును నుత్తర 
చెలువ యప్పలుకులు 

చెవు లవిసెన్‌ దిశల్‌ దిరిగె 
చేతులతీంట వో నిటు 

చేరం జనుదెంచి పాండవ 


చ్యవనుని వాంఛకు సంయాతి 

జ 
జననమరణాదులైన 
జననాయకుండు నీ సభవారు 
జనపతినందనుండు 
జనపతి యెవ్వరి నైనను 
జన్నములు సేయునెడ 
జలజదళా్షి కీచకుని 
జలనిధి హిమవద్భూధర 
జూదమాడి ధర్మసూనుండు 
జెట్టితండంబుతోడ 
జ్యాఘోషం బతిభీషణం 

డ 
డప్పి జనించె (వ్రేళుల 

త 
తండ్రి నీవు నాకు దయతోడ 
తం(త్రీపాలుం డనంబరంగిన 
తక్కటివారలుం గని 
తక్కటి వారలున్‌ సురల 
తక్కినవార లాతనికి 
తగం జొచ్చి తనకు నర్హంబగు 
తగ నొక్కటి వేడెద నిను 
తగవుమై.౬ బరిచారికా 
తగుసారథి దొరకొనినం 
త(త్రదేశంబునకుం జని 
తడవగుదెంచె జమ్మికి 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ భీమనకుల 
తదనంతరంబ యగ్ని 
తదనంతరంబ యల్లనల్లన 
తదనంతరంబ హుతవహున 
తదనంతరంబునన్‌ దొరలు 


272 


13 
231 
464 
60 
559 
270 
20 
696 
37 
550 


67 


83 
129 
706 
713 
403 

56 
453 
142 
462 
212 
534 

14 

65 
318 
361 
440 

77 
534 
277 

65 
610 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


తదవసరంబున నొక్కట 
తనకడిమి కలిమి నచ్చియు 
తనకొలంది యెజుంగని 
తన కోదండము ఖండితం 


తన తనయుకంటి నెమ్మనమున 


తన తలసీర యరసి 
తనదృష్టియు ముష్టియు. దగు 
తనభుజశక్తియున్‌ రిపుల 


438 
336 
724 
663 
643 
137 
605 
487 


తనమది6 గదిరిన తమకంబున 283 
తనమది( గరుణయు ఖేదంబును 68 
తన మనుమలు పాండుతనయు 440 
తన యంతన యటు వలుకుచు 369 


తనయగపా టొరులె 
తనయొ ప్పెదుర6 గన్న 
తనికెడు నారటంబున 
తను గాచి వెనుక వచ్చిన 
తన్వంగి మవ్వంపు( దనులత 
తప్ప బలికితీవు 
తప్పుచేసితి రీ రిట్లు 

తమ తమ బలములతో 
తమతమ యొద్దిబలంబులు 
తమలోన మాటలాడెడు 
తము నెజి.గించి యల్ల 


తమ్ములు ధౌమ్యుండున్‌ సతియు 


తరణియు దుఃఖితయగు 
తరతరమ (ప్రజల 

తరువు వెస. బెజికికొని 
తటిమి పయి నడరుటయు 
తటిమి సుశర్మం గిట్టియతి 
తలకు గలదేని శకునిం 
తలతెడు వానికిన్‌ మగండ 
తలయంగ రిపులకు 
తలచుట్టు చుట్టం గుండల 
తలపడి తలమీటిన 
తలపడి పోర వారి యరదంబు 


తలపడి వాలమ్ములు పై 


332 
259 
316 
215 
171 
505 
710 
718 
624 
152 
736 
29 
210 
624 
444 
637 
447 
599 
600 
501 
532 
605 
441 
631 


పద్యము 


తలమీతీ నిశితశర 

తలరు నలందురున్‌ నవయు 
తలుగుల పొది యొకదెస 
తల్లియు. దం(డ్రియు దైవము 


తానును నన్నయు నయ్యాస్థాన 


తాను మున్నుగ శాత్రవసేన 
తాను సుదేష్టయున్‌ సుతులు 
తా నెంత యాప్తుశైన మహీ 
తిగిచి కవుంగిలించి 

తిగిచిన నడుగులు తెరలక 
తిరిగి తిరిగి లోకోత్తర 
తునిమి తోడన యొక్క 
తురగంబుల6 జూచువిధం 
తురగముల నాలుగిట 
తెనుంగు బాస వినిర్మింప 
తెప్పించి తొడుగు మీవని 
తెలిగన్నుంగవకాంతి 

తెలుపు లగు చీరలను 
తెలుపులగు వాహనములు 
తెల్లంబు గాదె మీకెల్ల 
తెల్లనిజోడు పెట్టుకొని 
తేజోధను6 డగు నరుడు 


తేరు బూన్స( బంపు తెప్పింపు 


తేరు సమ్ముఖంబు సేయించి 
తొడంగిన పనిచలం బెడపక 


తొడరిన హరువైన దోర్చలంబున 


తొజంగువోకుండ మెకములు 
తొలుత నీవు నన్నడిగిన 
త్రిజగదవననిత్య(క్రీడ 
(త్రిభువనశుకదృఢపంజర 

ద 
దంతిఘటాసంతానము 
దగ్ధము లైనట్టులు సమ్య 
దనుజకుల[త్రాసకరంబును 
దవ్వులం జూచి మత్స్యవసుధా 
దవ్వుల విజీగిన. బౌరులు 


499 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


దానికి. జిత్తవృత్తులు 

దానికి నేటి నిక్కము వృధా 
దాని నెఖింగి యెంతయు 
దామ(గంథి, యనంగ నొక 
దామ(గ్రంథి యనువాండ 
దినమకాని యింక భువనంబు 
దీనిం బాండవులయం దెవ్వరు 
దీని జన్మంబున. దేజంబు 
దుర్భరయగు నిను గర్కటి 
దుర్వహపటుతాప త్రయ 
దుర్యారోద్యమబాహువి[క్రమ 
దుర్యారోద్యమబాహువి[క్రమ 
దుర్యోధన దుశ్శాసన కర్ణ 
దెసలు బీటలువాజ 
దేవకుమారకుండ యగు 
దేవతలకైన నొక్కొక 
దేవదత్తాభీలరావంబు 
దేవరయానతి( బాండవు 
దేవా దివ్యచిత్తంబున 

దేవా నాలవజాతివాండ 

దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవిత్సష దీర్పంబూనితి 

దేవి తృషపుట్టి వారుణి 
దొరలు తలపడ్డనా 
దొరలును సుభటులు 
దైన్యంబు తలపోత 
ద్విజుండు గురువిషయ 
ద్రుపదనందన పరిభవ 
ద్రుపదభూవభు(డుపుతుల 
'ద్రుపదభూవిభుండు పుత్రులు 
ద్యూత క్రీడకుంగొండొక 
ద్యూతజ్ఞల దెస 


96 


ద్రోణ గాంగేయ భానుమత్సూను 387 


పద్యము 


(ద్రోణు(డు భీష్ముడుం గృపుండు 


ద్రోణుడు రయమున నేసిన 


(ద్రౌపదీరూప మను నురిం దగిలి 


ధ 
ధనవర్గంబులు వీరిచ్చిన 
ధరణి దుర్లభమగు నవదాత 
ధరణిపు చక్క6 గట్టెదురు 
ధరణియు. బట్టణంబుహయ 
ధరణి యెల్ల గెలిచి తగ 
ధరణి వడంకె ధూళిదివి 
ధరణీచక్రము సంచలింపంగ 


ధరణీనాథుండు దాను దము శు 


ధరణీపరాగంబు వొరసి 
ధర్మతమాభవు సంతత ధర్మ 


ధర్మదేవత నీదు సత్కర్మమున 


ధర్మనిరూపకత్వమున 
ధర్మసుతుండు 'పెంచె నను 
ధూళి పెల్టుగు నెగేయంగ 
ధైర్యధనుం డితండు 
ధ్యాంతాకారిత కుడ్య కుట్టిమ 
న 
నగళులలోపలి మాటలు 
నగుచు బృహన్నల యిట్లను 
నడదీవియలు సేసె నగరికి 
నను గుచ్చితంపు( బనులకు 


నను నీ వప్తుడు సూతమందిర 


నను ముట్టి నీవు వెండియు 
నను సైరంధ్రి గడంగి 
నన్నడుగ నేల నీవును 
నన్నిటు లా దురాత్ము 
నన్ను6 బరాభవించి 

నన్ను విరాటుండు మున్ను 
నమ్ముము కైదువు మోదగు 


నరనాథుండు (ప్రమోద సంపదు 


నరనాథు(గొలిచి యలవడ 
నరుడు నమస్కరించి 


780 


నరునకు నాకుం దక్కంగ 
నరుభల్లంబుల న(గిమ 

నరు లొరులు దృశ్యములపై 
నల్లవొ నిక్క మాడె నృప 
నవతాదూరపురాణ 

నా కవి యెల్లనేల నరనాథు 
నాకుం బని యెయ్యది పనుపు 
నాకు జూడ మత్స్యనరపతి 
నా కులకాంతల నెల్లను 

నా కొడుకు పోటుమాటలు 
నా కొత దీర్చి వచ్చితి 
నా కొలువు వారకార 

నా చిత్రము తాదృశులగు 

నా తోడి (పేముడిం గడు 
నాదు బాహుబలమునకు 
నాదు రూపంబు మనంబున 
నాదు వల్లభుండు నటు6డింత 
నానావిధ భూతమయము 
నా పతులగు గంధర్వులచే 
నా యనుచరులం దెవ్వండు 
నా యున్నబాము దలయవ 
నాయొడలు సేర్చినప్పుడ 
నిండ సమయాబ్దములు 
నిక్కము పోలె నప్పు డొక 
నిఖిలధర్మాధర్మనిపుణంబు 
నిగమకుసుమ గంధోన్మేష 
నిజాంతర్గతంబున 

నిను నర్జునుం డని యెజీంగిన 
నిను నీవ పొగడికొని 
నిన్నుంగొలువంగ వచ్చితి 
నిన్నెణుగక యే నేమే 
నిషధాద్రియం దనిమిషపతి 
నీకు. దగుపదవి యిచ్చెద 
నీచమతి నన్ను నెవండు 
నీచము లయ్యెడు పనులకు 
నీతోడి పరిచయము లే దే 


144 
142 
375 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


నీపసులం గావంబెట్టుము 
నీపాలికి వచ్చి నిఖిలగోపాలక 
నీమెచ్చు వారువంబుల 
నీ యట్టివాడు నిస్పీ పోయెడి 
నీరజాకరములు నిష్టమై 
నీలోత్సలచ్చాయ నెరసి 
నీ వలచిన యప్పుడ ధాత్రీ 
నీ వలమూయులావు మును 
నీ వలుగుల. బడుటకు 
నీ వింత యలుగనేటికి 
నీవు చతురమతివి నీకు 
నీవు దమ్ములు నొక్కెడ నిలిచి 
నీవు చక్కనిదానవు నెలంత 
నీవు దుర్జాతిగామికి 
నీవును 
నీ నెవ్వ రేమిపనికై 
నీ వొకతవేల యిల. బది 
నునుసెలగోల చేకొని 
నున్నదనంబుగా నలుగు 
నృపనయవిద్యకుం దగిన 
నెగయునెడ నగ్గమైనను 
నెగసిన కొనలేచి 
నెచ్చెలులతోడ నెంతయు 
నెత్తమ్మిరేకులమెత్తందనము 
నేల నాలుగు సెజంగుల 
నేల (ప్రొద్దేజింగి చాలు 
నేలయు నింగియు6 దాళముల్‌ 
నాగనాగతోం దాశి పగులంగ 
ప 
పంబినకోపమున్‌ సమయ 
క్షిమృగజాతులెల్లను 
పక్షివ్యాకులము౦ _బరేత 
పటువిశిఖపంక్తి యత్యు 
పటువేగంబగు శాత 
పట్టుకొని మగుడంగొని 
పడంతి నన్నూజడ. బలికిన 


ఉన 


126 
732 
731 
677 
281 
514 
688 
252 
374 
238 
116 
443 
379 
182 
142 
134 
288 
125 
266 
92 
335 
72 
116 
181 
153 
560 
221 
430 


225 
533 

74 
654 
437 
715 
305 


పతి యెజింగినం దన ప్రాణంబు 
పదంపడి జారచోర 

పదంపడి పద్మినీ (ప్రమోద 
పదతలంబుల కెంపు 

పదనికి రాం బులు గడిగిన 
పనిచిన నాతండు నమ్మెయి 
పని పంపంగాని యొకతకు 
పరగు పొదరు పొదరు 

పరమ కృపావిధేయ 
పరమశమనిరతసంయమి 
పరిచారికాత్వరేఖా 
పరిభవకరు. డగు కీచకు 

పరి సనుదెంచి గోగణము 
పణుమెయిల్‌ గప్పిన 

పతియ వాపంగ.6 దునియంగా 
పలకయు వాలును నింతింతలు 
పలుకవచ్చుంగాక పలికిన 
పలుపులు. గాండ్ల్దుం బగ్గంబులు 
పలుపోకల( బోవుచు 

పల్లవ ప్రసూన ఫలభరితం 
పవనతనూజ బాహువులు 
పసుల. గాచికాని బ్రదుక 
పసులు మరలె శత్రుబల 
పసులు పట్టువడిన 
పాండవపక్షపాతమున 

పొరిడవ మధ్యముండు 
పాండవ వీరులం గలన 
పాండవులు వనవాసంబు 
పాండుపుతుండును జిత 
పాండుపుత్రుల కేను 
పాండుమహీపాలుండా 
పాండురాజ సుతులు 
పాండురాజసుతులు పాంచాలి 
పాతకియె సుయోధనుడు 
పారాశర్యుని కృతియయి 
పాణుతెంచిన నక్కుల 


191 
319 
366 
137 
742 
584 
265 
389 
342 
18 
131 
247 
494 
132 
36 
656 
634 
616 
232 
335 
331 
129 
686 
585 
504 
551 
546 
23 
653 
209 
571 
401 
410 
385 
10 
244 


పద్యము 


పితామహుం డుపదేశించిన 
పితృవణము దెసకు6 జన 
పీనుగు నంటంగం దగునే 
పుట్టినంతనుండి యిట్టివి 
పురుషు లా లతాంగి 

పులి. గనుగొన్న లేడులును 
పులిం గోల వేసినట్టి 

పూనిక నెజపితి సతి 
పృథయను పేర మదంబకు 
పెక్కండ్ర నొక్కపోరను 
పెట్టకట్టక మౌళిం 

పెడకేలు గట్టి పాపపు 
'పెనంయకువ6 దనిసిన 
సపెనుగుదుట నిడిన 
పెనుంబొడువు(. బజుపు 
'పెనుబాముల చందంబున 
'పెనుమిజ్ఞిది పల్లం బిది 
'పెజవారలు దమ మెలగాడు 
పెలుకుటి తాళంబీమది 
పేరు వలలుండు కూడుం 
పొడసూపినట్లైన వడింబట్ట 
పొదుపు విరియందట్టి 
పొరిం బొరి6 బ్రీతిరెట్టిగ 
పొలంతుక కాంతి 
ప్రణమదవనవిద్యాప్రాఢ 
బలుం డారయ నాసింహ 
ళయాంతకుండు 
ళయాంభోధరముక్త 

య మక్షీణము నాకు 

తి నలుమడింప భీముని 
ప్రొద్దు (గుంకిన మజికాని 


బి 


ఖ 
ఫాలకుంభసంధి( బడి 


బ 


wR RR 


బంధుశతంబులు శౌర్య 
బకమహాసురు నిర్జించి 


276 
762 


511 


309 
511 


170 
587 
239 
547 
632 
528 
737 
623 


670 


144 
731 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


బక హిడింబ కిమ్మీరుల 
బరవసముమై. (ద్రిగర్తేశ్వరు 
బలదేవ(ప్రముఖులకును 
బలములు దొరలు. బొదివి 
బలమెల్లన్‌ వెజు రెండు 
బలరిపు. డిచ్చిన కుండల 
బలవి[క్రమములు 
బలవి(క్రమసంపన్నులు 
బలియుం డా సొబగుండు 
బలుగాలి. బేర్చు దావానల 
బలువిడి మనదివ్యా(స్తంబుల 
బహుమహితాయుధవిద్యా 
బహువిధంబుల నమ్మెయి 
బహుళాష్టమి నీతండు 
బాంధవశ్నతవాకలిత 
బాల కేళిమీందిభరము 
బాసట లేదు (క్రొవ్వడర 
బాహుల చాయయున్‌ గమన 
బాహుసమ(గ్రశ్నతుమద 
బిరుదుగలమగలు 
బీరములావును మిగులంగ 
బుద్దులు సెప్పుటెల్లనటు 
బృహన్నల నవలోకించి 
(బ్రహ్మవిష్టుమహేశ 
(బ్రాహ్మణభక్తియు6 బరహిత 
భ 
భంగముతోడ నున్న నను 
భండనమున నిరుగేలను 
భయశోకంబులు తనదు 
భరమున నీ పోరెడునెడ 
భల్ల మొక్కట నాతని 
భవదాజ్ఞాదృఢబంధ 
భవదీయ ప్రార్ధనచే 
భవ్యవిభవంబుతో 
భాగ్యముగాదె నీ చరణ 
భావనశాంతత్వము నిజ 


పద్యము 


భీకరబాణవర్షముల 
భీముడు ధార్తరాష్ట్రకుల 
భీష్ముద్రోణకృపాది 
భూదేవోత్తమ నాశీర్వాదం 
భూపాలవల్లభాజన 
భూరిభవత్కారుణ్య 
భూవరులెల్లను నొక్కట 
ను 
మంగళతూర్యరవములు 
మంటయుంబోని శాత్రవ 


మండలచారియె రథమమానుష 


మండి తధ్వజమండలంబుల 
మండుచు వచ్చుదానిం బది 
మందరాచలచటుల 
మందిరాభ్యంతరమున 


మగలకు మేటియెన బలమర్దన 


మగ లడ(కువ మండక తమ 


మగుడం గీచకు( బట్ట వాండును 


మగుడి వచ్చి హస్తిపురంబు 
మజ్జనకుండు సమ్మాన్య 
మణిమయమ్ములుంగల 
మత్స్యదేశాధీశుమజుంది 
మత్స్యవిషయరాజ్యమహిమ 
మత్కోదండచయంబులోన 
మదమునం గీచకా(గజా(డు 
మదిర సుదేష్లపాలి కొక 
మదిరాశ్వుండు కడంగి 
మనకడకు నేమిటికి వచ్చె 
మనకీచకుల కెల్లమారియె 
మనకు బాండురాజ తనయ 
మనకును గౌరవేంద్రునకు 
మనచూడ్కికి (వ్రేగయి 
మన దేశమునకు బోదము 
మన నగరంబునకు 
మనబల మెంత యంతయు 
మనబానసీ(డు వలలుండను 


214 
432 


367 
568 
580 
578 
684 
454 
400 
154 


782 


మన మియ్యెడం బెద్దయు 
మనము కలంక దేణ 
మనమున. గోరుదునే 
మనమున నూజడిల్లు 
మనము మోసపోయి యనిమిష 
మన మురియాడుచుండ 

మన మురియాడుచు నుండగ 
మన మెంత పనవి పిలిచిన 
మన మొక యేపుర మీయం 
మనమొనల దుర్నిమిత్తము 
మనయింట నిచ్చటచ్చోటన 
మనలను దానవులను 

మనల నెవ్వరు నెభుయగ 
మనలోన నెవ్వం డెమ్మెయి 
మనవంశంబును వృత్తంబును 
మనవలలుండు లావున 
మనశ(స్తాస్తంబుల దక్కిన 
మనసుల నూలుకొల్సి 
మనుజవరేణ్య నావలని 


మనుజు లంటకుండ మయువడ. 


మన్నన కుబ్బక యవమతి 
మ మ్మరవుగాం దలంచి 
మరగి నీమూర్తిపై గన్ను 
మణియు నక్కోమలివలని 
మజీయు ననేకగతుల 
మజీయు ననేక భంగుల 
మజీయు ననేక యోధవీరులు 
మజియు నవసరోచితంబు 
మజియును 

మజీయును నొక్క విశేషం 
మలసి అంకెలు వైచుచు 
మల్లయుద్దనైపుణ్యంబు 
మహనీయమూర్తియు 
మహాభారతంబు సమస్త 
మహితసముజ్ఞ్య లాకృతులు 
మహిషవ్యాఘ్రుగజాది 


293 
527 
528 
145 
749 
205 
467 
350 
29 
540 
117 
660 
248 
31 
52 
421 
71 
543 
450 
509 
60 
453 
255 
308 
158 
200 
419 
34 
261 
398 
660 
333 
32 
21 
22 
253 


మాటలు పెక్కాడితి వీ 
మానము. బ్రాణము. గాచితి 
మానవకోటి 

మానవపతి నన్నెక్కడి 
మాయరవి యేల(క్రుంక(డొ 
మారుతసుతుండును గత 
మాసినచందము౯ దను గని 
మాసె నభోమణి నక్కలు 
మీ పనిచినట్ల చేసెద 

మీ రెజీంగినం జెపు6 డీతని 
మీ రేమి సేయుదురు దైవా 
టై సుభటత్వమున్‌ బలము 
ముందటిభంగిన కానల 
ముందటియట్ల యింక 
ముందర రాజు6 బుచ్చి 
ముదమున నెలమి సొంపొదవి 
ముద మొదవ రమ్యహర్మ్యము 
మును నీవచట నచట 
మును నీ వెచ్చో నిలు తేపని 
మును వెజతు నేయ మీరలు 
మున్నుగల గోపవర్గము 


మున్ను సుశర్మ దాను బలముం 


ముజీముజిచీంకటి యప్పుడు 
మెడ యొజగ౦ జేతి కైదువు 


634 
449 
348 
42 
315 
303 
168 
498 
445 
119 
268 
245 
247 
380 
541 
377 
135 
636 
51 
645 
130 
409 
440 
682 


మెజసి యుదయుంచు [గ్రహముల510 


మెణుగు మొగిలు సొచ్చు 
మెలంగినం గనుంగొని 
మేదురదీర్షతరంబగు 

మొగ మొప్పదు నాదెస 
మొగమోడం డితండు 
మొగిచినచేతులు ముందల 
మొన గలయయజూచి యూరక 
మొనలు దెరలినం గర్లుండు 
మొన లొణపుగ దీర్చి 
మోచికొని వాసవాత్మజు 


469 
107 
611 
722 
736 
388 
579 
717 
499 

70 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


మోహనబాణపాతమున 
మౌళి(స్రకృంగరంగన్మధు 
య 
యానప్రక్రమ సూచకంబు 
యూథపతితోడి దంతి 
యోధాగ్రేసరు. డిద్దతేజు(డు 
ర 
రక్తధారలు వెడలంగ రశ్మి 
రత్నకేతనములు రాజిత 
రథముల్‌ మంచివిగాంగ 
రయమునఈ గిట్టి యీతని 
రవితనయుబాణములు 
రవిదీప్తులు సారనేరమి 
రవి యుదయించు నట్టు 
రాగరసమగ్నుండయ్యె 
రాజగ్భృహంబుకంటి 
రాజు నొచ్చిన విజీగిరి 
రాజునొద్దం బలువురకు 
రాజులనెల్ల నుగసమరంబుల 
రాధేయుండును 
రాలియున్న పుష్ప ప్రకరము 
రుచిర మణిభూషణంబులు 
రెండవయే(ట నొక్కం 
రోషంబు భీషణరూపమై 
రోషమొండెను రాజ్యాభి 
రోహిణియొండె నొండెను 
అ 
లలితంబులగు మట్టియల 
లలితతనూవిలాసముల 
లలిత మణిమయ విభూషణ 
లీల నాముందట నాలేమ 
లోకంబుతోడివారుగ 
లోకస్తుత్యవిభూతి నవ్య 
న 
వంజల నైనను వల నేర్పడంగ 
వగ ముట్టికొనినం జిత్తము 


683 
387 


415 
672 
595 


669 
615 
422 
627 
633 
637 


673 
417 


47 
313 


పద్యము 


వచ్చి కొలువుసొచ్చి నెచ్చెలి 
వచ్చితి ననవుడు విని 
వచ్చినవాండు ఫల్నుణు6 డవశ్య 
వచ్చు మదాంధవృత్తి 

వడిగొని గోగణంబు 
వత్సరంబున( గడచను 
వనిత మనోహరంబులగు 
వనితా యే నొకపల్కు పల్కెద 
వనితావేషము గల్షియున్న 
వరుచూడ్కి ముద్దియవదనంబు 
వరుస నేనుంగులు గురిసిన 
వలదని యెంత సెప్పినను 
వలపలిదిక్కున కించుక 
వలయుపదవియందు 
వలలుం డనంగ నీ నగర 
వలలుం డక్కడ. జూచె 
వలలునిదెస మాలిని 

వలవదు రోయ( బాండవుల 
వలసిన నేలు మేను 
వసుమతీశుపాల వసియించు 
వాడునుం బనిపూని యంబర 
వానిం దీవ్రశరంబులం 

వాని దెగ6 జూడని వైతేవి 
వానిదెసం జింత యావంత 
వామాక్షిరుచిరలావణ్యంబు 
వారలకు వగవవలదు 
వారలలోన 

వారలును వీరలును 

వారలు పూనినట్ల వనవాసము 
వారలు లేరటపో పెజ 

వారు సంభ్రమించి వడిం గోల 
వాలమ్ములు దాంకధరన్‌ 


వాలి యజ్ఞాతవాససంవత్సరంబు 
Sy 


వాలి వివిధా(స్తవద్యా 
వాసవనందను డెంతయు 
వాసవాత్మజుండు వసుధేశ 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 

వింతలు సాల నీ వలన 
వికట(భ్రూకుటిఘోరఫాల 
వికృతపుంజావు సంప మది 
విచ్చి చనకుండ.6 బసులం 
విచ్చిపోయి సమస్తదేశంబులుం 
విచ్చెం దిమిరము కాపులు 
విజయుండును 

విజయుడు వారి నెల్ల 
విజ్ఞానానందరసా భిజ్ఞ 
విడియంబలుక(గ వెండియు 
విద్వత్సంస్తవనీయ 

వినబడ దెచ్చోటను 
వినయంబు మిగుల. గుంతీ 
విని [ద్రుపదధరణిపతి 
వినుతింపందగు రాజసూయ 
విను మట్టులు గాకున్నం 
వినుసైరం్రీవేషంబున 
విపినవాసంబు నజ్ఞాత 
విమలవంశంబునను బుణ్య 
విరటుండు దక్షిణంబునకు 
విరటుండు నిన్ను నెవ్లు 
విరటుండు సంభ్రమమును 
విరటుడు సూచుచుండ 
విరటుబలంబు (ద్రిగర్తేశ్వరు 
విరటుమణంది కీచకుండు 
విరాటుండు పగతుండు 
విలసద్దాండివచాలనోద్దతి 
విల్లును దానును శిఖ 
వివిధదుర్నిరూపవేషముల్‌ 
వివిధములగు లక్ష్యంబుల 
వివిధాలంకరణంబుల 
విశుతవాద్యంబులు 
విహరింప మానవాకృతి 
విహితపరిపాటితో 

వీంక నెదిర్చి యిట్లు కురు 
వీడ వచ్చుచున్నవాండు 


పద్యము 


వీ. డొకండు కురుబలంబున 
వీటన్‌ వీథులనెల్లనేనుంగులపై 
ఫీసిలగొని గట్టి మైమణు 
వీనికి మార్కొన జాలెడు 
వీనుల దియ్యమెక్క మును 
వీర లిరువురు మాన్యులు 
వీరులకు. జూడ బీభత్స 
వెండియు నతండు 
వెండియు నుడుగక రవిసుతు 
వెక్కసపాటు భీతియును 
వెగడాంది యిట్లు వలుక౦గ 
వెనుకదెస వచ్చి కదిసియు 
వెనుకొని కర్షుని పెడతల 
వెరవరి గాక వీండు కురు 
వెజుచితిరేని నిల్వుం డొక 
వెజవక నను జూచె 
వెజవక సంకేతించిన 
వెబివకు మన్న పోటు 
వెలయయగ మత్స్యరాజ్య 
వెలవెల బాజుచు వెగదొందు 
వెలుంగు గని కడగి 
వేడ్క6 దొడి పూసికట్టి 
వేదములకు నఖిలస్మృతి 
వేరమ్ము మైమజువు( దొడి 
వేజాకతెజంగున నారులకు 
వైచుటయును సవ్యసాచియు 
వైదికమార్గనిష్టమగు 
వైదికలౌకికవిధి 
వైరులదూతలు నెరవగు 

శ 
శంఖభేరిరవంబులు 
శంతనునందనునరదము 
శక్తిస్సారధనంజయాయత 
శక్రాది సురలతో సంగ్రామ 
శతుంతపాదు లగు నృప 
శత్రున్నపకాలకూటము 


755 


536 
598 
609 
554 
717 
731 


784 


శరణాగతసం[శితభయ 
శరములు శరాసనమున 
శస్తప్రకారనిపుణుం 
శాంతనవుండు నప్పు నిజ 
శిక్షితచిత్రసంగర 

శిరము లలాటంబును 
శుభలక్షణాంగి ఈ సుందరి 


శౌర్యాటోపంబున దోర్వీర్యంబున 


శ్రవణపుటంబులు వ్రయ్యంగ 
శ్రావ్యంబై చెలంగన్‌ గభీర 
శ్రీత్వశివాత్వాలంబన 
శ్రీమదపాంగాలోకన 
శ్రీమదరేఖవిషాద 
శ్రీయన గౌరినాం బరగు 
శ్రీసంపాదనచాతుర్యా 
శుతిసీమంతమణికి 
(శౌతస్మార్తనిమిత్త 

ష 
షండరూపమున'. (బ్రచ్చన్నుండై 

స 
సన్నాసివేషమున 
సకలరురుకుమారచాప 
సచివుల. జూచి యిప్పుడ 
సభల. బలుకు దీవు 


733 


33 
643 
415 
633 


సమదవారణము జంగమ 
సమయంబు నడపినను 
సమయము నిర్ణయింప 
సమయసముచి తకృత్యంబు 
సమరంబున భటులు కడన్‌ 
సమరమున గెల్ప్సియొరు 
సమవిషమవినిమ్నోన్నత 
సమస్తపరిజనంబులును 
సముచితంబుగా. (బ్రవేశించి 
సవినయముగC (బ్రార్ధింపుండు 
సవినయవృత్తి. గొల్వ 
సవ్యసాచిం జూచి 
సాంవత్సరిక దత్తకాల 
సాధులు సేరి నెమ్మిగ 
సారథిం జూచి నీవు రభసంబు 
సింగం బాశకటితో 

సింగం బున్న గుహానికేత 
సింహబలుండు గంధర్వుల 
సింహబలుండు భీమసేనుండు 
సుకుమార మానసు.డు 
సుకుమారు6 డతడు 
సుడియుగాలి. బువ్వుంబొడి 
సుదతి నీమై చక్కంజూచుట 
సురగరుడఖచరవిద్యా 


మాడం OI 


216 
635 
294 
392 
439 
546 
614 
410 
387 
711 
741 

69 
758 
203 
416 
502 
324 
385 
402 
732 
261 
311 
178 
141 


శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము 


సురపతిధృతచూడా 
సుశర్మయు నేలినవాని 
సూతు( బదింటను నైదిట 
సూతులు దాని కియ్యకొనుచుం 
సూతులు భీతులై (ద్రుపద 
సూతుశవముతోడ 
సూపాధ్యక్షుండు గలిగిన 
సూర్యోదయావసరమున 
సైంధవయక్షపాంచాల 
సైరంధ్రిదెస6 గనుంగొని 
సైరంధ్రి యిట్లు అనుటకు 
సైరం(ధ్రీవేషంబున 
స్వర్గముననున్న రాజులు 
స్వాంతము బాహుగర్వఘన 
హ 
హయముల. బూన్సుము 
హయముల మరల్పుమీ 
హయరథదంతిసంతతి 
హరిమేనల్టుండు బాహువీర్య 
హరిహరనాథునకు 
హరులహేషితములు 
హస్తిపురి. బేరుగల 
హృదాహ్లాది చతుర్థ 


కలక 


[పీఠిక విషయసూచిక- 1. అభినవ వ్యాసుడు తిక్కన- పు. 2:౫ 2.మహామంత్రి, దండనాథుడు, కవీంద్రుడు-పు.2౫ 3. ఉభయ 
కవిమి(త్రుడు- పు.2% 4. మనుమసిద్ధి రాజ్యస్థాపనాచార్యుడు- పు.4 ౫5. రామాయణం తిక్కన ప్రయోగవాది- పు. 5౫% 6.పూర్ణజీవితం- 
పు.6౫ 7.హరిహరాద్దైతం శాంతిసూక్తం- పు.7 * 8. ఆత్మాశ్రయకావ్యం ఆం(ధమహాభారతం- పు.8౫* 9. తిక్కన కవితా దృక్పథం- 
పు.9 ౫ 10.తిక్కన ప్రక్రియా దృక్పథం- పు.15* 11. ఉభయ కవిత్వ తత్త విచారం-పు.16* 12. హరిహరనాథ (తత్త) దర్శనం- 
పు.19% 13. తిక్కన ఆరణ్యపర్వశేషం ఎందుకు రచించలేదు?-పు.24౫* 14. విరాటపర్వం హృదయాహ్లాది-పు.25 ౫ 15. చతుర్థం 
విరాటపర్వం- పు.28% 16. ఊర్జిత కథోపేతం విరాటపర్వం- పు.28* 17. ఊర్జితకథలో ఒదిగిన నాటకీయత- పు.30* 
(1) సభారంగ సప్తకం- పు.30౫* (2) సన్నివేశరంగాలూ - సంభాషణ శిల్పాలూ- పు.36* (3) పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత 
సంభాషణలు- పు.43* (4) ఊర్జితకథలో యుద్ధరంగాలు- పు.50%* (5) యుద్దఘట్టాలు: వీరోక్తులు- పు.54* (6) అభినయ 
విద్యావిలాసం-పు.56 ౫ 18. నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వం-పు.58 (1) రస ప్రయోగోల్లాసం-పు.63 ౫ (2) పరుష లలిత 
రస సంయోజనం- పు.80 ౫ 19. తిక్కన శిల్పపు తెనుగుతోట- పు.73 * 20.అలంకార శిల్పం- పు.75౫% 21.తిక్కన కళాప్రతిభలు- 
పు.77* 22. తిక్కన తెలుగు ము[ద్ర- పు.78౫ 23.నన్నయ తిక్కనల కవితలు: భేదసాదృశ్యాలు- పు. 79% 24. జంట పర్వాలు- 
పు. 80% 25.విరాటపర్వం: ధర్మోపదేశం- పు.81%* (1) పంచమవేదం ఆరాధ్యం- పు.81౫4% (2) విధి బలీయం- పు.81%* (3) 
బోధించటం బుధుల స్వభావం- పు.82* (4) సేవాధర్మాలు యోగక్షేమ సూ(త్రాలు- పు.83* (5) పరదారాభిలాష పాపం- పు. 
86% (6) యోద్దల యుద్దనీతి- పు.85:౫ (7) సంభాషణలలో దొరలిన సాధారణ నీతులు- పు. 93౫ (8) భార్యను గౌరవించటం 
పరమధర్మం- పు.94౫* (9) మహాత్ముల భార్యలను అవమానిస్తే మరణం తథ్యం- పు. 94౫ (10) పాపాత్ముడు వంశనాశకుడు- 
పు.87: (11) ప్రజారక్షణం (ప్రభువుల ధర్మం- పు. 87౫ (12) స్త్రీ సదా రక్షణీయ- పు. 87* (13) క్షమ ఉత్తమోత్తమ గుణం- 
పు.87% (14) మూలంలో ఉన్న కొన్నిముచ్చటైన సూక్తులు- పు.88* (15) విరాటపర్వం సూక్తి తిలకం- పు.98* 26. విరాటపర్వం 
ఆధ్యాత్మిక సందేశం- పు.90౫* (1) పాండవులు- ముక్తిసాధనశక్తులు- పు. 90౫% (2) అజ్ఞాతవాసం - అహంకార మమకార నాశన 
సాధన- పు. 90౫ (3) విరాటపర్వం- ప్రకృతిని (బ్రహ్మమయంగా దర్శించటం- పు. 92౫ (4) కీచక వధ- మనశ్చాంచల్య 
నివారణ సాధన- పు.94%* (5) దుర్యోధన దురాలోచన - తామసికవృత్తుల విజృంభణ- పు. 95* (6) గోగ్రహణ వ్యూహం - 
ఇంద్రియ వ్యాపారాల వశీకరణ యత్నం- పు. 954 (7) దక్షిణ గోగ్రహణం - అభయవృత్తి విజయం- పు. 954 (8) ఉత్తర 
గోగ్రహణం - తామసిక వృత్తులపై బుజువర్తన సాధించిన విజయం- పు.96౫* (9) విరాటపర్వతత్త్యం - “సర్వం ఖల్విదం (బ్రహ్మ 
సాధన- పు.98౫ 27. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం- పు.98౫ 28.విరాటపర్వ కథాసారం- పు.100*] 


మ. 'హృదయాప్లోది, చతుర్ధ, మూర్ణిత కథోపేతంబు, నానారసా 
భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడంగా. 
బదియేనింటి6 దెనుంగుబాస జనసం(ప్రార్భ్యంబులై పెంపునం 
దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారంగన్‌!” (వరా.1.7) 


ఇది పదమూడవ శతాబ్ది మూడవ పాదంలో మహాకవి తిక్కన మనసులో మసలిన మహాసంకల్పం. దాదాపు రెండువందల 
సంవత్సరాల (క్రితం (క్రీ.శ.1055 ప్రాంతంలో) నన్నయ భట్టారకుడు పదునెనిమిది పర్వాల మహాభారతాన్ని తెలుగులో రచించాలని 
సంకల్పించాడు. ఆయన రచన ఆరణ్యపర్వంలో ఆగిపోయింది. రెండు శతాబ్దాల తరువాత (1క్రీ.శ.1255-1260 సం॥ నడుమ) 
తిక్కన సోమయాజి మిగిలిన పదునేను పర్వాల భారతాన్ని పూర్తి చేయవలసిన అవసరాన్ని గుర్తించి, ఆ మహా సాహిత్యయజ్ఞాన్ని 
చేపట్టాడు. తెలుగువారి సాహిత్య చరిత్రలో అదొక సువర్షఘట్టం! 


రిక - 2 


బ్‌ 


1. అభినవ వ్యాసుడు తిక్కన 


మహాకవి తిక్కన మహోన్నత వ్యక్తిత్వాన్ని మహనీయంగా చిత్రించిన మారన - ఆయనను 'నవీనపరాశరసూను' డని 


(ప్రశంసించాడు. 


చ. “ఉభయ కవిత్వతత్త విభవోజ్ఞులు, సంహితాధ్వర(క్రియా 
ప్రభు, బుధబంధు, భూరిగుణబంధురు, భారతసంహితా కథా 
విభుం బరతత్త్యబోధను, నవీన పరాశరసూను, సంతత 
త్రిభువన కీర్త నీయయశుం దిక్కకవీంద్రునిం గొల్తు నర్జితోన్‌” (మార్కండేయపురాణం-పీరిక.10) 


ఈ పద్యంలోని ప్రతిపదం సార్థకం! మనిషిగా, మనీషిగా, మహాకవిగా త్రిముఖాత్మకమైన తిక్కన మూర్తిమత్త్యం 
ఇందులో ముచ్చట కొలుపుతుంది. మన్నన గల మనిషిగా తిక్కన వేదవిహిత యజ్ఞక్రియలను నిర్వహించిన వైదికకర్మాధి కారి, 
పండితుల కందరికీ ఆత్మబంధువు అపార గుణనిధి, (త్రిలోక కీర్తిసాంద్రుడు. మహాత్ముడైన మనీషిగా ఆయన భారత 
సంహితాకథావిభుడు, పరతత్త్య బోధకుడైన పరమజ్ఞాని. మహాకవిగా తిక్కన - కవీంద్రుడు, ఉభయ కవిత్వతత్త్య విభవోజ్ఞ్యులుడు. 
ఒక్కమాటలో చెప్పాలంటే 'అభినవపరాశరసూనుడు”" అంటే ఆంధ్రులకు అభినవ వ్యాసుడు. కాబట్టే మహాభారతాన్ని రచించి 
ముగించాలన్న మహాకవిత్వ దీక్ష చేపట్టగలిగాడు. ఈ పద్యంలో అతిశయోక్తి లేదు: అంతా స్వభావోక్తియే! 


2. మహామంత్రి, దండనాథుడు, కవీంద్రుడు 


వంశపారంపర్యంగా వచ్చిన విశిష్టగుణాలు తిక్కనకు కావ్యతంత్రాన్నీ, రణతంత్రాన్నీ, రాజ్యతంత్రాన్నీ నేర్పాయి. జీవిత 
చరిత్ర నేర్పిన పాఠాలు అతడిని యుగపురుషుడిగా తీర్చిదిద్దాయి. తిక్కన ఇంటిపేరు కొట్టరువు వారని కేతన దశకుమార 
చరిత్రలో చెప్పాడు. తిక్కన పూర్వీకు లెవ్వరో కోశాధికారులుగా ఉన్నట్టు ఆ మాట సూచిస్తున్నది. తిక్కన వంశానికి మూలపురుషుడుగా 
చెప్పబడుతున్న మావెన 'సుంకవెగ్గడ* (పన్నులను వసూలుచేసే మంత్రి) కావటం దీనిని ధ్రువపరుస్తున్నది. మావెన పుత్రుడు 
గుండశౌరి, అతడి కొడుకు కేతన. అతడికి గుండన, భాస్కరమంత్రి, మహేశ్వరుడు అనే ముగ్గురు కుమారులు. వారిలో 
భాస్కరమంత్రి 'సారకవితాభిరాముడు, గుంటూరు విభుడు, పూర్వరామాయణ కావ్యకర్త, కవి తిక్కనకు తాత. ధనదపురం 
(చందవోలు) రాజధానిగా ఏలిన వెలనాటి చోడరాజు పృథ్వీ శృరుడి (ప్రతినిధిగా మంత్రి భాస్కరుడు గుంటూరు సీమ నేలాడు. 
అటు ప్రభుత్వం, ఇటు కవిత్వం - తాతగారి పోలికలు తిక్కనకు సారవంతంగా సం(క్రమించాయి. 


మంత్రి భాస్కరుడికి నలుగురు కొడుకులు - కేతన, మల్లన, సిద్దన, కొమ్మనలు. నలుగురూ దిగ్దంతులే. వారిలో 
పెద్దవాడు కేతన పద్యకాదంబరీ కావ్యకర్త. మల్లన వివరాలు తెలియవు. చివరి ఇద్దరూ చరిత్రకెక్కిన (ప్రసిద్దులు. సిద్దన నెల్లూరు 
యలు శ ౧ యు ఠా ఠా ౧ 
నేలే తెలుగు చోడ (ప్రభువైన తిక్కన భూపాలుడి వద్ద మంత్రిగా, సేనాపతిగా కుదురుకొన్నాడు. అతడి కొక కొడుకు. అతడి 
పేరూ తిక్కనే. తండ్రివలె అతడూ దండనాథు డయ్యాడు. భండనభీముడైన అతడు ఖడ్గతిక్కనగా పేరుపొందాడు. 


మంత్రి భాస్కరుడి మరణానంతరం కొమ్మన నెల్లూరికి చేరి అక్కడ స్థిరపడి ఉంటాడు. ఆయన భోగమానాలకూ, 
రూపదానాలకూ, ధథైర్యసత్యాలకూ, శౌచశౌర్యాలకూ (ప్రసిద్ది కెక్కాడు. ఆయనకు అన్నమయందు జన్మించిన తిక్కన విక్రమసింహపుర 
(నెల్లూరు) నివాసిగా వర్తిల్లాడు. సిద్దన వలె తిక్కన మంత్రిగా, దండనాథుడుగా, తాతవలె కవీం(ద్రుడుగా ముప్పేటగా తన మూర్తి 
మత్త్వాన్ని పెంచుకొన్నాడు. తిక్కరాజు మరణించిన తరువాత మనుమసిద్ది నెల్లూరులో (ప్రభువయ్యాడు. వయసులో అతడికంటె 
తిక్కన పెద్ద. అందువలన మనుమసిద్ధి అతడిని “మామా అని గౌరవంగా చనువుగా పిలిచేవాడు. ఖడ్గతిక్కన అతడి కాలంలో 
దండనాథుడుగా ఉండేవాడు. అతడు కాటమరాజుతో జరిగిన పుల్లరిపోరులో వీరమరణం పొందాడు. ఆ తరువాత తిక్కనయే 
మనుమసిద్ధి ఆస్థానంలో వంశపారంపర్యంగా వచ్చే మహామంత్రి పదవినీ, దండనాథపదవినీ, ఆస్థాన కవీంద్ర పదవినీ చేపట్టి 
ప్రశస్తి పొందాడు. 


రిక - 3 


బ్‌ 


3. ఉభయకవి మిత్రుడు 


తిక్కన మంత్రి పదవి చేపట్టేనాటికి, ఆ తరువాత కూడా ఆయనకు 'ఉభయకవిమిత్రుండు" అనే బిరుదం బుధవర్గంలో 
బాగా ప్రచారంలో ఉండేది. తిక్కన చివరిదాకా తన కృతులలో తప్పక నిలుపుకొన్న మక్కువబిరుద మది. 


క.  'అభినుతు(డు మనుమభూవిభు । సభం దెనుగున సంస్కృతమున జతురుండై తా 
నుభయకవిమిత్రనామము । త్రిభువనమున నెగడ మంత్రి తిక్కండు దాల్ఫెన్‌” (దశకు.1.6) 


అని తిక్కన మి(త్రుడు, ఒక దుర్గాధిపతి, అభినవదండి బిరుదాంచితుడు అయిన మూలఘటిక కేతన తిక్కన కంకితమిచ్చిన 
దశకుమార చరిత్ర కావ్యావతారికలో పేర్కొన్నాడు. సమకాలీనకవి కేతన చెప్పిన వివరణనుబట్టి తిక్కన మనుమసిద్ధి సభలో 
యు ఠా 
తెలుగులోనూ, సంస్కృతంలోనూ చాతుర్యం (ప్రకటించటంవలన సంస్కృతాంధ్ర కవులకు ఆయన మి(త్రుడుగా పిలువబడ్డాడని 
తెలుస్తున్నది. భాషానైపుణ్యం, కవితాచాతుర్యం ప్రకటించటం వేరు; కావ్యకళాశిల్పం ప్రదర్శించటం వేరు. అయినా, మనకు 
తెలిసినంతవరకు స్వయంగా మహాకవి అయిన మహామంతత్రిగా కవిత్వాన్నీ, కవులనూ ఉభయభాషలలో ఆదరించి (ప్రోత్సహించిన 
వాడూ, కృతిభర్తగా కవుల మన్నన పొందినవాడూ తిక్కన. కేతన తన దశకుమారచరి(త్రలో తిక్కన వ్యక్తిత్వాన్ని విసృతంగా 
చితించాడు. 


తిక్కన 'మనుమసిద్ది మహీశ సమస్త రాజ్యభారధౌరేయు'డైనా, 'దీనజనతానిధాని మైన మానవతామూర్తి. 


సీ _ “సుకవీంద్ర బృంద రక్షకుం డెవ్వండనిన, వీ(। డను నాలుకకు. దొడవైనవాండు. 
చిత్త నిత్యస్థిత శివుం డెవ్వండనిన, వీ(। డను శబమున కర్షమైనవాండు; 
జర్‌ థి యలు క 
దశదిశావిశ్రాతయశుం డెవ్వండనిన, వీ6। డని చెప్పుటకు. బాత్రమైనవాండు; 
సకల విద్యాకళాచణు. డెవ్వండనిన, ఏ(। డని చూపుటకు గుజియైనవాండు; 


తే. మనుమసిద్ధి మహీశ సమస్త రాజ్య । భారధౌరేయు(, డభిరూప భావభవుండు, 
కొట్టరువు కొమ్మనామాత్యు కూర్మిసుతుండు, । దీనజనతా నిధానంబు తిక్కశౌరి”. (దశకు.1.89) 


మహామం|(త్రులైనా తిక్కనవలె కృతిపతిత్వం, కవితా ప్రావీణ్యం, అ(గహారదానం, బహుయాగ దక్షిణల (ప్రదానం నిర్వహించగలవారు 
మరొకరు లేరని కేతన కీర్తించాడు. 


సీ _ “సరస కవీంద్రుల సత్రబంధము లొప్పం। గొనునను టధిక కీర్తనకు దెరువు; 
లలిత నానాకావ్యములు చెప్పు నుభయభా | షలయందు సనుట ప్రశంస త్రోవ; 
యర్థిమై( బెక్కూళ్ళ నగ్రహారంబులు । గా నిచ్చుననుట పొగడ్త పొలము; 
మహిత దక్షిణలైన బహువిధయాగంబు । లొనరించు ననుట వర్లనము చొప్పు; 


తే.  పరుని కొకనికి నన్నియు. బ్రకటవృత్తి । నిజములై పెంపు సొంపార నెగడు నెట్టు? 
కొమ్మనామాత్యు తిక్కన కొలంది సచివు(। డింక నొక్కరు. డెన్నంగ నెందు. గలడు?” (దశకు.1.93) 


కేతన మాటలలో తిక్కన - వేదాది సమస్త విద్యాభ్యాస విభాసి (1.87), బహుకళా సంపన్నుండు (1.88), సకల విద్యాకళాచణుండు 
(1.89), తెనుంగున సంస్కృతమున చతురుడు (1.91), విద్యావైశారద్యసముద్ద్యోతిత మతి (1.98), సకలాగమార్థ తత్త్య విచారోదా 


పీర్రిక్ర - 4 


రుండు (2.119), అనితర గమ్య వాజ్మయ మహార్లవ వర్తన కర్షధారుండు (8.194), విద్యానిధానము (10.192), మయూర నన్నిభ 
మహాకవి (1.6), సారకవితానిర్మాణ చాతుర్యుండు (7.164), కావ్యకళాజనిభూమి (5.134), భారవికల్పుండు (9.85), ఆర్య 
భోజుడు (2.20) 


కవుల దృష్టిలో తిక్కన - కవిజన రాజకీర సహకారము (1.8), కవిసరోజమార్తాండుండు (1.99), కవీం(ద్రలోకాధారు(డు 
(2.119), పోషిత సత్కవీంద్రుండు (4.128), కవిలోక చాతక వ్రజ నవజలద స్తనిత భాషణ ప్రకరుండు (9.85). 


కేతన తిక్కనను కీర్తిశాలిగానూ, విద్యాకళాపారగుడుగానూ, ధైర్యగాంభీర్యాది గుణసంపన్నుడుగానూ, మహాదాతగానూ, 
వైభవ సంపన్నుడుగానూ, సుందరాకారుడుగానూ, జితేంద్రియుడుగానూ, తేజోమహితుడుగానూ, వేదవిద్యాప్రవీణుడుగానూ, 
యజ్ఞాచరణపరుడుగానూ, నితివిద్యానిపుణుడుగానూ, శివభక్తితత్సరుడుగానూ, పద్యాది (త్రివిధ కావ్య పారీణుడుగానూ, 
కృతికర్తగానూ, కృతిభర్తగానూ, ఉభయకవిమిత్రుడుగానూ కీర్తించాడు. (చూడు; పీఠిక: ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రిత 
ప్రతి - ఉవి.) 


4. నునుమసిద్దిరాజ్య స్టాపనాచార్యుడు 
యి హం. 


తిక్క భూపాలుడి తరువాత మనుమసిద్ది రాజ్యానికి వచ్చినా అతడు కుదురుగా గద్దెమీద ఉండలేకపోయాడు. సామంతుల 
స్పర్ధలు. దాయాదుల కుట్రలు అతడిని పదభ్రష్టుడిని చేశాయి. కాకతీయ సామ్రాజ్యంలో వెలనాటి చోడులూ, తెలుగు చోళులూ 
సామంతులుగా ఉండేవారు. మనుమసిద్ది తండ్రి తిక్కరాజు వెలనాటి చోడరాజైన పృథ్వీ శృరుడిని యుద్దంలో చంపాడు. అతడి 
తరువాత రాజైన కులోత్తుంగ రాజేంద్ర చోళుడు నెల్లూరిమీద పగబట్టి సమయంకొరకు ఎదురుచూచాడు. తిక్కరాజు చనిపోయిన 
తరువాత మనుమసిద్ది దాయాదులైన అక్కన బయ్యనలు అతడిపై కు(టచేసి తిరుగబడ్డారు. వారికి కులోత్తుంగ చోళుడు 
పరోక్షంగా సాయం చేశాడు. మనుమసిద్ది పదభ్రష్ణుడయ్యాడు. తిక్కన అతడిని అజ్ఞాతవాసంలో ఉంచి, తాను వేలకొలది శిష్యులతో 
కూడుకొని కాకతి గణపతిదేవచ(క్రవర్తిని దర్శించటానికి ఓరుగల్లు బయలుదేరాడు. గణపతిదేవుడు తిక్కనను సగౌరవంగా 
ఆహ్వానించాడు. తిక్కన గణపతిదేవుడి సభలో వ్యాస భారతాన్ని వివరించి చెప్పాడు. భారత వీరుల యుద్ధచరిత్రలను వర్షించి 
చెప్పాడు. ఆ ఇతిహాసంలోని ధర్మనీతి తత్తాలను వ్యాఖ్యానించి చెప్పాడు. అనుమకొండనుండి వచ్చిన బౌద్దులను వాదంలో 
ఓడించాడు. జైనుల వాదాలను ఖండించాడు. అభినవ శంకరుడివలె ధర్మాద్వైత స్థితిని 'ప్రవచించాడు. గణపతిదేవుడు తిక్కనను 
పూబించి అతడి కోరిక నడిగాడు. తిక్కన నెల్లూరిలోని రాజకీయ స్థితిని వివరించాడు. గణపతిదేవుడు సానుకూలంగా స్పందించాడు. 
అపారసేనలతో బయలుదేరి ముందుగా వెలనాటి చోడుడైన కుళోత్తుంగ చోడుని దండించి, అక్కన బయ్యనలకు సాయం 
అందకుండా చేశాడు. ఆపైన అక్కన బయ్యనలను ఓడించి నెల్లూరులో మనుమసిద్దిని పునఃప్రతిస్టించాడు. ఈ విజయగాథలో 
మంత్రిగా, రాయబారిగా, హితుడుగా, రాజనీతివిదుడుగా, దండనాథుడుగా, కార్యచతురుడుగా చక్రం తిప్పిన తెలుగుచాణక్యుడు 
తిక్కనామాత్యుడు. అందుకే అతడు మనుమసిద్దిరాజ్య స్థాపనాచార్యు డయ్యాడు. క్రీ.శ 1250లో జటావర్మ సుందరపాండ్యుడు 
నెల్లూరుపై దాడిచేసినట్టు తెలుస్తున్నది. ఆ దాడినికూడా మనుమసిద్ధి తిప్పికొట్టాడు. ఏమైనా ఈ పరిస్థితులన్నీ (క్రీ.శ.1253 నాటికి 
కుదుటపడ్డాయి. ఈ కథంతా కాసె సర్వప్ప రచించిన ద్విపద సిద్దేశ్వర చరిత్రం (15వ శతాబ్దిలో, కూచిమంచి జగ్గకవి రచించిన 
సోమదేవ రాజీయం (18వ శతాబ్దం) లోనూ వర్లించబడి ఉన్నది. 


మనుమసిద్ధి పునఃపట్టాభిషిక్తుడై నెల్లూరు నేలటం మొదలుపెట్టిన తరువాత కాలం (ప్రశాంతంగా నడిచింది. మహామంత్రి 
తిక్కన చరిత్రలో మహాకవి చరిత్ర పురివిప్పుకొన్నది. 


తిక్కన జీవితంలో పదమూడో శతాబ్ది మూడో పాదం ఒక గొప్ప పరివర్తన కాలం. నిర్వచనోత్తర రామాయణ రచనం, 
హరిహరాద్దైత దర్శనం, ఆం(ధ్ర మహాభారత రచనం అనే ఘట్టాలు ఆ పరిణామాలకు మైలురాళ్ళు. ఈ పరిణామంలోనే తిక్కన 
సోమయాజి కావటం పతాకస్థానం. 


పీఠిక - 5 

కృతిభర్త అయిన తిక్కన కృతికర్త కావటానికి ఒక భూదేవుడి అభ్యర్థన, ఒక దేవదేవుడి సంభావన హేతువులు కావటం 
విశేషం. మనుమసిద్ధి తిక్కనను “మామా” అని పిలిచినందుకు సార్థకతను కల్పించుమని కోరాడట! అతడు ధీరోదాత్తుడనీ, 
శ్రీరాముడివంటివాడనీ భావించిన తిక్కన నిర్వచనోత్తర రామాయణ కన్యను కృతినిచ్చి రాజామనసు రంజింపచేశాడట! నరాంకితానికి 
కూడా ఒక నాణ్యమైన విలువనిచ్చిన కార్యమది. మనుమసిద్ది కిచ్చిన కృతివలన స్నేహం కృతార్థమైనదని భావించాడు తిక్కన. ఆ 
తరువాత కలలో (ప్రత్యక్షమైన హరిహరనాథస్వామి తిక్కన కవిత్వానికీ, వైదికమార్గ నిష్టమయిన వర్తనానికీ; అభేద భక్తికీ, ధర్మాద్వైత 
స్థితికీ మెచ్చి భారతాన్ని కృతిగా ఇమ్మని కోరాడు. తిక్కన తన కవిత్వం, తన పుట్టుకా కృతార్ణత చెందినట్టు భావించి, భారతాన్ని 
స్వామికి అంకితం చేశాడు. నరాంకితంతో అర్థకామాలను ధర్మనిష్టం చేశాడు. దైవాంకితంతో పురుషార్థత్రయిని మోక్షలక్షితం 
చేశాడు. తిక్కన పరిపూర్ణ జీవితాన్ని సాధించాడు. 


5. రామాయణంతిక్కన ప్రయోగవాది 


కవిగా తిక్కన వ్యక్తిత్వాన్ని సమీక్షించే టప్పుడు రామాయణంతిక్కన, భారతంతిక్కన - అని రెండు భాగాలుగా 
ఆలోచించవలసి వస్తుంది. ఒక విధంగా తిక్కన కవిత్వ జీవితంలో ఈ రెండూ పూర్వార్హం, ఉత్తరార్హం అనదగినవి. పూర్వార్తంలో 
తిక్కన కావ్య ప్రయోగరంగంలో (ప్రదర్శించిన తీరులు, ఉత్తరార్హంలో తిక్కన (ప్రకటించిన తీర్పులు గమనించదగినవి. 


రామాయణంతిక్కన తీరు విచిత్రంగా ఉంటుంది. ఆయన పూర్వ రామాయణాన్ని వదలి ఉత్తర రామాయణాన్ని 
ఎన్నుకొనటం మొదటి చిత్రం. అతడి తాత మంత్రి భాస్కరుడు పూర్వ రామాయణం రచించాడు కాబట్టి, దానికి అనుబంధంగా 
ఉత్తర రామాయణం రచించానని తిక్కన చెప్పుకొన్న కారణం. అయినా 'మామా' అని పిలిచిన మనుమసిద్దికి శుభమా అని ఉత్తర 
రామాయణం ఏమిటి? అనే అనుమానం విబుధులకు కలుగుతుంది. విషాదాంత కావ్యాన్నిచ్చిన అనౌచిత్యం తొలగేందుకు 
తిక్కన అందులోని కథను మోదాంతం చేశాడు. రెండవ విచిత్రం - ఆ కావ్యాన్ని నిర్వచనంగా పద్యాలలోనే (వ్రాయటం. మూడవ 
విచిత్రం ఏమంటే - నిర్వచనోత్తర రామాయణం ఏకనాయకం, ఏకవస్తుకం అయిన కావ్యం కాకపోవటం. ఈ మూడో అంశం 
కొంచెం శ్రద్దతో గమనించదగింది. 


తిక్కన తనకు ముందున్న సంస్కృత, కన్నడ, తెలుగు సాహిత్యాలలోని ప్రయోగాలను పరిశీలించిన తరువాత తెలుగులో 
కథాకావ్య(ప్రక్రియను (ప్రవేశపెట్టి వివిధ ప్రయోగాలు చేయాలనీ, చేయించాలనీ పూనుకొన్నట్టు స్పష్టమౌతుంది. నిర్వచనోత్తర 
రామాయణం రెండు కత్తులను తనలో ఇమిడ్చికొన్న ఒరవలె గోచరిస్తుంది. ఈ సత్యాన్ని చాలామంది విమర్శకులు పేర్కొన్నారు. 
ఒకరిద్దరి అభిప్రాయాలు గమనిద్దాం. 


(1) “నిర్వచనోత్తర రామాయణం నందలి మొదటి యేడాశ్వాస ముల కథకును నాయకుడు రావణుడు. చివరి 
మూడాశ్వాసముల కథకును నాయకుడు శ్రీరాముడు... ఇరువురు నాయకుల నా(శ్రయించుకొని రెండు కథలతో నున్న యొక 
[గ్రంథమున కొక యేకవాక్యతగాని, ఒక రసముగాని యుండదు. నిర్వచనోత్తర రామాయణము మహాకావ్యము కాదు... రెండు 
లఘు కావ్యముల సంపుటి” - (డా.కేతవరపు వేంకట రామకోటిశా(స్తి: తిక్కన కావ్యశిల్పము పు.20,22) 


(2) “నాయకుని కథకంటే ప్రతినాయకుని కథయే కావ్యమునందు అధికభాగమును ఆ(క్రమించియున్నది.” - (డా॥ 
పాటిబండ మాధవశర్మ: ఆం.ప్ర.సా.అ. ప్రచురణ, నిర్వచనోత్తర రామాయణం: పీఠిక. పు.45) 


(3) “అష్టమాశ్యాసం నుండి దశమాశ్యాసం వరకూ గల మూడేమూడు ఆశ్వాసాలలో తెలిపిన ఒక లఘుకథకు ఉత్తర 
రామాయణమని పేరుపెట్టడంలో జొచిత్యమేమిటో విచారణ చేయవలసిన అవసరమూ ఉంది” - (శ్రీ ఆవంత్స సోమసుందర్‌ - 
తిక్కన తిరునాళ్ళ సంచిక: పు.42). 


ఈ మాటలు గమనిస్తే తిక్కనకు ఒక నాయకుడు, ఒక కథ (కార్యం), ఒక అంగిరసం అనే సిద్దాంతంపట్ల అంతగా 
సౌముఖ్యం లేదనిపిస్తుంది. అది ఆ కాలప్రభావం కావచ్చును. పంపయుగంలోనూ, బసవయుగంలోనూ మహాపురుషుల కథలతోపాటు 
జైన శైవభక్తుల కథలకు కన్నడ కావ్యాలలో గణనీయమైన స్థానం లభించింది. తమిళ సాహిత్యంలో నాయనార్ల కథలకూ, ఆళ్యార్ల 


పీర్రిక - 6 


వృత్తాంతాలకూ (ప్రాచుర్యం కలిగింది. తెలుగులో పాల్కురికి సోమనాథుడు పురాణంలోనూ, చరిత్రకావ్యంలోనూ కథలకు కనకాభిషేకం 
చేశాడు. తనచుట్టూ ఉన్న సాహిత్య చైతన్యాన్ని గమనించిన తిక్కన పెద్దకథగల కావ్యం కంటె, చిన్నకథల కదంబంగా ఉండే కృతి 
ప్రజలకు నచ్చుతుందని భావించి ఉంటాడు. 


తిక్కన ఈ అభిమతాన్ని తనవరకే పరిమితం చేసికొనలేదు. అతడి మిత్రుడు మూలఘటిక కేతనను ప్రోత్సహించి 
దశకుమార చరిత్రను రచింపించి, తానే కృతిపతి అయి, కృతికర్తకు 'అభినవదండి” బిరుదాన్ని ప్రదానం చేశాడు. కేతన కవితాకళలో 
అంతగా కాకలుతీరిన వీరుడు కాడు. అయినా తెలుగులో తొలి కథాకావ్యాన్ని సంతరించాడు. తిక్కన దానిని (ప్రోత్సహించాడు. 
దానికి కారణం తిక్కనకు స్వయంగా కథాకావ్యమంటే ఇష్టం. ఆ ఇష్టమే ఉత్తర రామాయణ రచనకు దారి తీసింది. 


తిక్కన శిష్యుడు మారన - తిక్కన నిర్యాణానంతరం - మార్కండేయ పురాణం రచించాడు. అది రసవత్తర కథాప్రపంచం, 
రమణీయ కథాసంహిత. తిక్కన యుగంలోని మంచన రచించిన కేయూరబాహు చరిత్ర నీతికథలకు కాణాచి. వీరిమీద తిక్కన 
ప్రభావం ఉన్నది. ఉత్తర రామాయణంవలె ఉత్తర హరివంశాన్ని రచించిన నాచన సోముడు కూడా వంశకథాకావ్య ప్రక్రియను 
చేపట్టటానికి తిక్కన కథాకావ్య దృక్పథమే దోహదం చేసింది. 


తిక్కన కథాకావ్య దృక్పథమే ఆం(ధ్రమహాభారతాన్ని 1ప్రబంధమండలి'గా సంభావింపజేసి ఉంటుంది. కావ్యరసాన్ని 
కొనియాడే తిక్కనకు 'నానారసాభ్యుదయోల్లాసా'న్ని కలిగించి ఉంటుంది. తిక్కన మహాకావ్యదీక్షావిధి చేపట్టకపూర్వం కథాకావ్య 
రచనాపేక్ష బలంగా ఉండేది. దానితో తన జీవిత పూర్వార్హంలో ఒక ఉద్యమాన్నే నిర్వహించాడు: ‘కవిబ్రహ్మ అనిపించుకొన్నాడు. 


నిర్వచనోత్తర రామాయణ కవితాశిల్సానికి ఉన్న గౌరవం ప్రక్రియకు లేదు. తిక్కన తాను రచించింది మహాకావ్యమని 
చెప్పుకొన్నా “కావ్యమే కాజాలని (గ్రంథము విషయమున మహాకావ్య ప్రసక్తియే లేదు. ఒక ప్రధాన ఫలమును సాధించుట నభిలషించిన 
నాయకుని చిత్తవృత్తి రూపమైన కథావస్తు వొకటి నిర్వచనోత్తర రామాయణమున సంధి సంధ్యంగ విన్యాసము కలిమిని 
నిర్మింపబడలేదు గనుక నది మహాకావ్యము కాజాలదని” విమర్శకు గురి అయింది. (తిక్కన కావ్యశిల్పము-పు20). ప్రక్రియ 
బలం కలిగింది కాకపోయినా కవితాశక్తిచేత ఆ కావ్యం నేటికీ మనగలుగుతున్నది. దానికి కారణం పింగళి లక్ష్మీకాంతం గారి 
మాటలలో “తిక్కన భారతమును రచింపకపోయినను, ఈ రామాయణం వల్లనే ఆంధ్రసాహిత్య లోకమున శాశ్వతమైన యశమునకు 
భాజనమయ్యెడివాడు. కాని, భారత రచనవల్ల తెనుగున ఏ కవికి అందని (బ్రహ్మపదమును చేబట్టి కవిబ్రహ్మ యయ్యెను. ఈ 
రామాయణమున అట్టి పదవి లభింపకున్నను కావ్యశిల్ప పారంగతుడైన మహాకవిగా సేరు 'పొంచెడివాడు” (ఆంధ్రసాహిత్య 
చరిత్ర - పు. 204, 205). 


13 వ శతాబ్ది నడిమికాలంలో తిక్కన తెలుగు సాహిత్యంలో కథాకావ్య (ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాడు. 
రామాయణం తిక్కన (ప్రయోగ(పియుడు. ఉత్తరరామాయణాన్ని కథాసంపుటిగానేకాక కార్యకారణ సంబంధమైన కథా 
నిర్వహణపద్దతిలో సాగించి మోదాంతంగా ముగించి కీర్తిని గడించటానికి యత్నించాడు. అయినా, ఈ (ప్రయోగం అంతగా 
సఫలం కాలేదు. నిర్వచన రచనా పద్దతి అనుయాయులను ఆకర్షించలేక అంతటితో ఆగిపోయింది. కవితాశైలి తరువాతి కవులలో 
“తన కావించిన సృష్టి తక్కొరులచేతం గాదు నాన్‌” ఆశ్చర్యంలో ముంచి ఆరాధించటానికే పనికివచ్చింది కాని, అనుసరించటానికి 
అనువుగా మిగలకపోయింది. అయినా, అద్భుత కథాకావ్య రచనా వ్యానంగంమా(త్రం కొంత (ప్రాచుర్యాన్ని పొందింది 
కాని,కళాగొరవాన్ని పొందలేదు. రామాయణంతిక్కన (ప్రయోగవాదిగాకంటె కవిగా తన శైలిని నిలుపుకొన్నాడు. తరువాత ఆ 
కవితాశక్తితో మరొక (ప్రసిద్ద (ప్రక్రియను చేపట్టి యశస్సు గడించగలిగాడు. (ప్రక్రియ ఫలవంతం కాకపోయినా కవిత్వంతో కవి 
(బ్రదుకవచ్చు నన్నది తిక్కన కవిజీవిత పూర్వార్దం చెప్పిన చక్కని గుణపాఠం! 


నిర్వచనోత్తర రామాయణంలో అగస్త్యుడు చెప్పిన రాక్షసవంశ చరిత్ర విన్న శ్రీరాముడు “మసలితిరి విచిత్ర కథారసవృత్తిం 
దడవెబుంగరాకి (7.134) అని హెచ్చరించాడు. తెలుగులో చెప్పిన ఆ రామాయణకర్త తిక్కన కూడా సగం జీవితం చెల్లేదాకా 
విచిత్ర కథారసవృత్తిలో ఉండిపోయాడు. 


నన్నయభారతం కన్ను తెరిపించేంతవరకూ తిక్కన తీరు ఇంతే. 


రిక - 7 


బ్‌ 


6. పూర్ణజీవితం 


తిక్కన కాల నిర్ణయంలో కొన్ని చిక్కులున్నా క్రీ.శ. 1205 లేక 1210 నుండి 1288 వరకు (78 సంవత్సరాలు లేదా 83 
ఏళ్ళు సహ(స్రచంద్రదర్శనం చేసేంతవరకు) పూర్ణజీవితం నిర్వహించాడని చారిత్రకులు భావిస్తున్నారు. మనుమసిద్ది తండ్రి తిక్కరాజు 
1190 నుండి 1252 వరకు రాజ్యం చేసినట్టు తెలుస్తున్నది. అంతకు ముందు ఒకటి రెండేళ్ళు మనుమసిద్ధి రాజకార్యాలను 
చక్కదిద్దుతూ ఉన్నా, తండ్రి గతించిన కాలంలో దాయాదుల కుట్రలకు గురియై కొంతకాలం అజ్ఞాతంలో ఉండి మరల బైటపడి, 
తేరుకొని, స్థిరపడేసరికి 1253 వరకూ పట్టి ఉండవచ్చును. 1255 నాటికి తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించి మనుమసిద్దికి 
అంకితం ఇచ్చి ఉంటాడు. 1255-1260 సంవత్సరాల నడుమ మహామంత్రిగా తిక్కన ఆం(ధ్రదేశంలోని మత పరిస్థితులను 
గమనించి సంక్షోభపడి ఉంటాడు. మనుమసిద్ది భూపాలుడు క్రీ.శ. 1260లోనో 1263లోనో దివంగతుడైనట్టు భావింపబడుతున్నది. 
1260 నాటికి తిక్కన హరిహరాద్వైత దర్శనాన్ని తెలుగునాట (ప్రచారం చేసి, మతపరంగా శాంతిదూతవలె ప్రవర్తిల్హాడు. మనుమసిద్ది 
రాజ్య సంస్థాపనాచార్యకత్వం 13వ శతాబ్దిలో తెలుగు మహామంత్రి తిక్కన (ప్రదర్శించిన రాజకీయ చాతుర్యం (ప్రకటించగా, 
హరిహరనాథతతం ఆ తెలుగు మహామనీషి (ప్రవచించిన శాంతి (ప్రబోధం వలె వినిపిస్తుంది. ఆ తరువాత హరిహరనాథుడి 
కంకితం చేసిన మహాభారతం తిక్కన మహాకవి జాతికిచ్చిన ధార్మిక సందేశంవలె కావ్యకళాశిల్ప (ప్రస్థానంవలె ప్రకాశిస్తుంది. 
మనుమసిద్ధి మరణానంతరం తిక్కన మంత్రిపదవి వదలి, యజ్ఞం చేసి సోమయాబి అయి, భారతాన్ని రచించి ఉంటాడు. 1255 
నుండి తెలుగునాట భారత రచనావసరం తలయెత్తినట్టున్నది. కృతితోపాటు కృతిపతికూడా అవతరించవలసిన పరిస్థితులు 
ఏర్పడ్డాయి. అప్పటినుండి దాదాపు మూడు దశాబ్దాలు మహాభారత రచన సాగి ఉంటుంది. తిక్కన విరాటపర్వం దాదాపు 50 
సంవత్సరాల వయసులో మొదలై ఉండవచ్చును. లేకపోతే అంతటి జిగి, బిగి, నానారసాభ్యుదయోల్లాసం మరొక వయస్సులో 
సాధ్యం కాదు. ఉద్యోగపర్వం ముగిసేనాటికి షష్టిపూర్తి అయి ఉండవచ్చును. లేకపోతే అంతటి రాజనీతి పరిపక్వత అందులో 
ప్రతిఫలించదు. యుద్దషట్కం ముగిసేనాటికి 70వ పడిలో పడిఉండవచ్చును. శాంతిపర్వం నాటికి అంపశయ్యమీది భీష్ముడివలెనే 
75 సంవత్సరాల వాడయి ఉండవచ్చును. పండిన విజ్ఞానఖని శాంతిపర్వ తిక్కన. ఆ తరువాత త్వరత్వరగానే చివరి పర్వాలు 
ముగించి ఉండవచ్చును. ఆంధ్ర మహాభారతం పూర్తికావాలన్న సంకల్పం పూర్ల్ణఫలాన్ని పొందిన పూర్ణజీవితం తిక్కన సోమయాజిది. 


7. హరిహరాద్వైతం శాంతిసూక్తం 


వేదవిహితమైన జీవనధర్మం సమాజంలో ఎప్పుడు సంక్షోభానికి గురి అవుతుందో అప్పుడు పంచమవేదమైన మహాభారతం 
ఏదో ఒక రూపంలో అవతరిస్తుంది. నన్నయ తరువాత రెండు శతాబ్దాలకు అటువంటి పరిస్థితులే మరల దేశంలో నెలకొన్నాయి. 
నన్నయకాలంలో జైన బౌద్దాల వలన వైదికమైన గృహస్థ ధర్మం సమాజంలో కుంటుపడింది. దానిని పునరుద్దరించటానికి భారత 
రచన చేపట్టాడు నన్నయ. తిక్కన కాలంలో శైవ వైష్ణవాలు సంఘర్షణపడి సమాజంలో వైదికమైన జీవనతత్తాన్ని స్వీయమతానుగుణంగా 
వ్యాఖ్యానించి పరస్పర ద్వేషభావంతో మతకలహాలను కల్పించి రక్తపాతం సృష్టించాయి. బసవేశ్వర ్రోక్తమైన ఏరశైవం ఒకవైపు, 


పండిత (ప్రోక్రమైన ఆరాధ్యశైవం మరొకవైపు, రామానుజ ప్రోక్తమైన వైష్ణవం మరొకవైపు, దానిలోని తెగలు మరొకవైపు ఆంధ్రదేశంలో 
వ్యాపించి, సంఘంలో తమ తమ (ప్రాచుర్యాలను నిలువబెట్టుకొనటానికి వ్యూహాలు పన్నటం సాగించాయి. ఈ మతాలన్నిటికీ 
భక్తి మూలాధారం. శైవులు శివుడే పరదైవమనీ, వైప్లవులు విష్ణువే మూలదైవమనీ భావించి, అన్యదేవతా(శ్రవణ దర్శనాదులను 
నిషేధించి, అన్యమతావలంబులను గర్హించి, స్వీయమత చిహ్నాలైన లింగధారణ, ము(ద్రాధారణాదులవంటి బాహ్యాచారాలకు అధిక 
(ప్రాధాన్యాన్ని ఇచ్చి, లింగం ధరించిన జంగములనూ, ఊర్హ్యపుం(డ్రాలు తాల్చిన భాగవతులనూ భగవంతుడి జంగమరూపాలుగా 
భావించి, పూజించి స్వీయమతాభినివేశాన్ని ప్రకటించారు. పరంపరానుగతంగా వస్తున్న చాతుర్వర్ష్యవ్యవస్థను వీరు కాదని, మతాన్నే 
ఒక కులంగా వ్యాప్తి చేశారు. తరువాత కులాలలో మతాల వారిని వేరు చేశారు. కులాని కొకవిధమైన ఆచారాలను (ప్రవేశపెట్టారు. 
అందరూ కలిసి వైదిక ధర్మం మీద ఉండే ప్రామాణిక భావాన్ని సంక్షోభంలో పడవేశారు. ప్రజాదరణంకొరకు శైవ వైష్ణవులు జ్ఞాన 
విశిష్టమైన భక్తికంటె మూఢమైన భక్తినే ఎక్కువగా (ప్రచారం చేశారు. జ్ఞానం కంటె విశ్వాసం గొప్పదన్నారు. విశ్వాసాన్ని మతానుకూలంగా 
ప్రదర్శించటం ముఖ్యమన్నారు. అన్యమత ద్వేషం భక్తిలో భాగమన్నారు. స్వీయమత రక్షణ వ్యాపనలు ధర్మవర్తనలన్నారు. దానితో 


పీఠిక - 8 
ప్రజలలో పరస్పర వివాదాలు మొదలయ్యాయి. అవి ఒక్కొక్కసారి రాజకీయాలలో చేరి రాజ్యాలు కూలిపోవటానికీ, వంశాలు 
నాశనం కావటానికీ, వీరులు నిరర్థకంగా రణరంగాలలో బలికావటానికీ దోహదం చేశాయి. తెలుగువారి మహాభారతంగా చెప్పుకొనే 
పల్నాటి వీరచరిత్ర మతసంక్షోభం మూలంగా సాగిన మారణయజ్ఞమే. తెలుగువీరుల నెందరినో కదనరంగంలో కోల్పోయిన 
విషాదగాథలు, ఖడ్గతిక్కన వంటి మేటి జోదులు నేలకొరిగిన సన్నివేశాలు తిక్కన జీవించిన కాలం చవి చూచినవే. 


వీరశైవం వైప్లవం కంటె ఆవేశ (ప్రధానమైన మతం. శైవేతరులను శైవులు భవులని పిలిచి, వారి దర్శన స్పర్శన 
సంభాషణాదులను గర్జించి, ఆత్మరక్షణార్థం ఆయుధాలను ధరించేవారు. శివాపరాధులను శిక్షించేవారు. శివాపరాధానికి మరణమే 
దండనమని భావించటం కూడా పరిపాటిగా ఉండేది. ఇంత తీవ్రంగా సాగే మతోద్యమాన్ని ఎదుర్కొనటానికి వైష్ణవం కూడా కొన్ని 
తీవ్ర లక్షణాలు అలవరచుకొనక తప్పలేదు. వీరిరువురూ తమలో తాము తగవులాడుకొనేవారు. ఇరువురూ కలిసి వైదిక మతాచారులైన 
(బ్రాహ్మణులను దూయబట్టేవారు. మతం పేరిట అప్పుడప్పుడు రక్తపాతం సృష్టించేవారు. తిక్కన ఈ విపరీత పరిస్థితులకు 
వేదనపడ్డాడు. కవిగా ఒక శ్లోకంతో తన ఆర్తిని భగవంతుడికి నివేదించుకొన్నాడు: 


“కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా । పరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ 
కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం । తన స్వాదు వద ప్రభో! మే”. (విరా.1.11) 


తిక్కన ఆర్తి భగవంతుడికి వినిపించింది. అతడు హరిహరాత్మకమైన తత్త్యదర్శనంతో వైదికధర్మంలోని అభేదభక్తిని, 
అద్వైతసిద్ధిని తిక్కనకు (ప్రసాదించాడు. ఆ అభినవ దర్శనంతో తిక్కన లోకాన్ని దర్శించాడు. శైవవైష్ణవాదిమతాలలోని వైదిక 
మతాచార విలుప్తిని, భేదదృష్టిని, మూఢ భక్తిని గర్జించాడు. వేదాల పరమ (ప్రామాణ్య భావానికి ప్రాధాన్యమిచ్చాడు. వైదిక మార్గనిష్టమగు 
వర్తనం వలన హరిహరాభేద రూపమైన భక్తి కుదురుతుందని ప్రబోధించాడు. సగుణ స్వరూపం వెనుక నిర్లుణమై అద్వితీయమై 
భాసించే పరతత్తాన్ని దర్శించే జ్ఞానమే భేదంలేని భక్తి అని చాటి చెప్పాడు. హరిహరభేదదృష్టి జ్ఞానంవలన నశిస్తుందనీ, జ్ఞాన 
విరహితమైన మూఢభక్తి భేదరూపమైన కాలుష్యాన్ని హృదయంలో పెంచుతుందనీ, తత్కాలుష్య పరిక్షాళనవలనమా(త్రమే చిత్తానికి 
నిర్మలవృత్తి ఏర్పడుతుందనీ, దానివలన భక్తుడు భగవత్సాదనిరంతర స్మరణతత్సరభావం పొందగలుగుతాడనీ, అది ఆత్మానంద 
ప్రదాయక మౌతుందనీ తిక్కన వేదసమ్మతమైన మార్గాన్ని లోకానికి చూపాడు. 


భేదదృష్టితో పెనగులాడే శైవ వైష్ణవులకు జ్ఞానజ్యోతితో ఎదురునిలిచాడు తిక్కన. కాని, వారిపై విజృంభించలేదు. 
నయకోవిదుడై వారి భేదదృష్టికి విరుగుడు పెట్టాడు. “పరివాదాస్సద వాదమోద మదిరాపానంబుచే మత్తులై హరి మేలంచు, 
హరుండు మేలనుచు (ఉత్తరహరివంశం 2.68) [క్రుమ్ములాడుకొనేవారికి హరిహరాత్మకమైన పరతత్త్యాన్ని చూపి, వారికి జ్ఞానదృష్టిని 
ప్రసాదించాడు. పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులో వినిర్మించి వేదహృదయాన్ని లోకహితంగా ప్రబోధించాలని భావించాడు. 
ఆవేగంతో పరుగులెత్తే రెండు మతవాహినులకు జ్ఞానవారధి కట్టి, వాటిని వేదక్షేత్రములవైపు మళ్ళించాడు. హరిహరనాథుడిని 
కల్పించటం వలనా, మహాభారతరచనం వలనా తిక్కన ఈ శాంతి విప్లవాన్ని దేశంలో విస్తరింపజేశాడు. 


దీనిని బట్టి 11వ శతాబ్ది తరువాత 13వ శతాబ్ది మహాభారతావతరణాన్ని సామాబిక, మత, ధార్మిక, సాహిత్య, సాంస్కృతిక 
సముద్దరణకు సమర్థమైన సాధనంగా భావించినదన్నమాట. తిక్కన రచన ఆ కాలం కడుపార కన్న ఉత్తమ రచన. 


చారిత్రక భౌతిక వాదులు శైవ వైష్ణవ మతోద్యమాలను భక్తి ఉద్యమంలోని అంతర్హశలుగా భావిస్తారు. వారి దృష్టిలో భక్తి 
ఉద్యమం సామాజికంగా వర్గసంఘర్షణకూ, పీడిత వర్గాల తిరుగుబాటుకూ సంబంధించింది. పాలకవర్గం వైదికమైన మార్గాన్నీ, 
బ్రాహ్మణ మతాన్నీ అనుసరిస్తే, సామాన్య (ప్రజలు శైవ వైప్లవాలను అనుసరించేవారు. పాలకులు ఫ్యూడల్‌ విధానాన్నీ, చాతుర్వర్ష్య 
వ్యవస్థనూ సమర్థిస్తే ప్రజలు వర్లవ్యవస్థను నిరాకరించి, మతపరంగా ఆయామతాల వారందరూ ఒకేవర్గంవారనే భావాన్ని బలపరచేవారు. 
అయితే, ఆ మతస్థులలో కూడా చాతుర్వర్థ్యాన్ని సమర్ధించే వర్గాలు కూడా కొన్ని ఉండేవి. ఆ విధంగా ఒకవైపు సమాజంలోమతపరంగా 
ఒక గొప్ప మార్పు వచ్చే వాతావరణం కనబడటంతో పాటు, మరొకవైపు విభిన్న భావజాలాల మధ్య తీవ్రమైన ఘర్షణ కూడా 


పీఠిక - 9 
సాగేది. అది విష్టవంగా రూపొందే అవకాశాలున్నా, దానిని తిక్కన తన సమన్వయవాదంతో శాంతింపజేసి, మరల ఫ్యూడల్‌ 
విధానాన్నీ, చాతుర్వర్ష్యవ్యవస్థనూ సమర్థించే రాచరిక వర్గానికి బలాన్ని చేకూర్చాడు. తిక్కన సమన్వయ దృక్పథం విప్లవ చైతన్యాన్ని 
చల్లార్భింది-అని వ్యాఖ్యానిస్తారు. 


8. ఆత్మాశ్రయకావ్యం ఆంధ్రమహాభారతం 


తిక్కన తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులతోనే స్వీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకొన్నాడు. అతడు తనంతట తాను 
మలచుకొన్న సజీవశిల్పం వంటివాడు. పుట్టింది గుంటూరు విభుని కుటుంబంలో, పరిపాలన దక్షత ఉగ్గుతో వచ్చిన విద్య, తాత 
తండ్రులు సార కవితాభిరాములు. తిక్కనకు కావ్యకళ రక్తనిష్టమైన సహజగుణం. మనుమసిద్ధి సాహచర్యం అతడిలో మహామంత్రిని 
మేల్కొల్పింది. ఆపదలో రాయబారి నైపుణ్యాన్ని అలవరిచింది. అనవరతం దాయాదుల పోరులో ఎత్తుకు పైయెత్తు వేయటంలో 
రాజుకు తోడ్పడటం వలన వ్యూహరచనా చాకచక్యం అలవడింది. అజ్ఞాతవాసంలో ఉన్న రాజును రక్షించుకొనే యత్నంలో 
గూఢచర్య తెలిసింది. గణపతిదేవుడి మైత్రి జ్ఞానశిఖరాలను చూపించింది, యుద్దమర్మాలను నేర్పింది. లోకానుభవాన్ని నూరిపోసింది. 
మహామంత్రిత్వం, దండనాయకత్వం, మహాకవిత్వం - ఇవన్నీ తిక్కనను మంత్రిగా, సేనానిగా, ధర్మవేత్తగా, నీతివేత్తగా, రాయబారిగా, 
మాటనేర్చరిగా తీర్చిదిద్దాయి. ఆయన యజ్ఞదీక్ష వేదధర్మాన్ని నేర్పింది. సోమయాజిత్వం జ్ఞాననేత్రం తెరిపించింది. హరిహరనాథదర్శనం 
మోక్షమార్గాన్ని చూపింది. కవిత్వమే ఒక ఆరాధనా విశేషంగా అతడికి మిగిలింది. 


జీవితంలో ఇంతటి అపారమైన అనుభవాన్ని గడించిన తిక్కన విరాటపర్వం నుండి పదునేను పర్వాలు రచించే అర్హత, 
అనుభవం గడించాడు. పాండవుల అజ్ఞాతవాసం వెనుక మనుమసిద్ధి అజ్ఞాతవాసవ్రతానుభవం తొంగి చూస్తుంది. రాయబారాల 
ఘట్టాల నిర్వహణలో తిక్కన ఓరుగల్లులో గణపతిదేవుడి సభలో (ప్రదర్శించిన మాటనేర్సరితనం పనికి వచ్చింది. యుద్దపంచకంలో 
తానూ తన వంశీయులూ చేసిన యుద్ధాల వ్యూహాల అనుభవం అందిపుచ్చుకొన్నట్టుగా తోడ్పడింది. యుద్ధానంతరం ఆప్రజన 
వియోగంతో కలిగే విషాదజీవిత దృశ్యాలు తిక్కన కళ్ళారా చూచిఉంటాడు. వాటిని ఆ|ర్రంగా చిత్రించటానికి (స్రీపర్యాదులలో 
అవకాశం దొరికింది. మంత్రిగా, మనీషిగా, సోమయాజిగా తిక్కన సాధించిన విజ్ఞాన శిఖరాలన్నీ శాంతి పంచక పర్వ నిర్వహణంలో 
కరతలామలకాలుగా పనికివచ్చాయి. తిక్కన చివర సాగించిన ఆశ్రమవాస జీవితం మహాభారత రచనలో చివరకెంతో తోడ్పడింది. 
ఆ విధంగా తిక్కన స్వీయ జీవితానుభవాన్ని ఆత్మాశ్రయ కావ్యంగానో, స్వీయచరిత్రగానో నిర్మించటానికి బదులు స్వీయ జీవిత 
ప్రతిఫలనంగా తోచే మహాభారతేతిహాసాన్ని ఆత్మీయంగా, పరాశ్రయంగా ఆవిష్కరించి, సజీవ రసాభ్యుదయోల్లాసాన్ని ప్రబంధ 
మండలిగా తెలుగులో ఆవిష్కరించాడు. ఒక మహాకవి పరిపూర్ణ బీవితం పరిపూర్ణంగా (ప్రతిఫలించిన కావ్యేతిహాసం తిక్కన 
భారతం. 


ఆంధ్రమహాభారత రచనకు తిక్కనకున్న అధికారాన్ని గురించి పింగళి లక్ష్మీకాంతంగారన్న మాటలు స్మరణీయాలు.“ఈ 
పంచమ వేదమును సవిమర్శముగా విభజించినపుడు అందు మూడే ముఖ్య విషయములు గోచరించును. అవి. 1. రాజనీతి 
2.యుద్దతం(త్రము 3. బ్రహ్మవిద్యోపదేశము. పుట్టుకచేతను, నడవడిచేతను, విజ్ఞానముచేతను ఈ మూడు మహాధర్మములను 
ఆత్మధర్మములుగా నిర్వహించి అనుభవ గోచరములు చేసికొనిన కవి తెలుగునాట తిక్కన యొక్కడే. ఈ కారణములచే భారత 
రచనకు తిక్కనయొక్కడే యుత్తమాధికారి యని చెప్పనగును.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర. పు.222) 


9. తిక్కన కవితా దృక్పథం 


రామాయణంతిక్కనకూ భారతంతిక్కనకూ మధ్య చిత్తపరిపాకంతోపాటు కవితాదృక్సథంలో కూడా పరిణామం కన 
బడుతుంది. దానిని సంగ్రహంగా సమీక్షించటం సమంజసం. 1. నిర్వచనోత్తర రామాయణ, విరాటపర్వ కావ్యావతారికలు తిక్కన 
కవితా దృక్పథాన్ని తెలిపే ప్రాథమిక సాక్ష్యాలు. వాటిలో సమానమైన కొన్ని మౌలికాంశాలున్నాయి. అవి ప్రధానంగా కవితాదర్శనానికీ, 
కావ్యాంతరంగ లక్షణాలకూ సంబంధించినవి. వాటిలో మార్పును సూచించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని అంతరంగ లక్షణాలున్నా 


పీర్రిక - 10 


బహిరంగ లక్షణాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థూలంగా పరిశీలిస్తే తిక్కన బహిరంగ (5౬10510) కావ్యదృక్పథాలనుండి అంతరంగ 
(Intrinsic) దర్శనం వైపు పయనం చేశాడని స్పష్టమవుతుంది. 


2. నిర్వచనోత్తరరామాయణం నాటికి తిక్కన తనకు నికట (ప్రత్యర్గులైన వీరశైవులకంటె తా నెట్టా కవితాదృక్పథంలో 
భేదిస్తున్నాడో చెప్పటానికి యత్నించగా, విరాటపర్వం నాటికి తాను నన్నయ (ప్రస్థానానికి ఎట్టా సన్నిహితుడయ్యాడో వివరించడానికి 
యత్నించాడు. రామాయణంతిక్కన కవితా దర్శనంలో నన్నయ బాటకు చెందినవాడే అయినా విరాటపర్వం నాటికిగాని ఆ 
బాటను పూర్తిగా స్వాయత్తం చేసికొని తన ప్రతిభను ప్రదర్శించలేకపోయాడు. 


మ. “అమలోదాత్తమనీష నే నుభయ కావ్య(ప్రాఢి( బాటించు శి 
ల్పమునం బారగు(డం, గళావిదుండ, నాపస్తంబ సూ(తుండ, గౌ 
తమ గోత్రుండ, మహేశ్యరాంఘి కమల ధ్యానైకశీలుండ, న 
న్నమకుం గొమ్మన మంత్రికిన్‌ సుతు(డం దిక్కాంకుండ సన్మాన్యుండన్‌.” (నిర్వ.రా.1.13) 


తిక్కన తనను పరిచయం చేసికొన్న మొదటి పద్యమిది. తల్లిదండ్రుల సూత్రగోత్రాల కథనాలు సాధారణాలే. “ఉభయ 
కవిమి(త్రుడు" అనే బిరుదం అప్పటికే ఆయనకు సహజాలంకారంగా ఉన్నది. దానిని ఆయన వివరించాడు మొదట. నే నేది 
వ్రాసినా తెలిసి వ్రాస్తాను - అని చెప్పే ధిషణాశక్తి మనీష. దోషాలు చేయని ఉదాత్తమయిన బుద్దితో ఉభయకావ్యాలలో కవులు 
ప్రదర్శించే (ప్రౌఢిని పాటించే శిల్పంలో ఆయన నిష్టాతుడట! ఉభయ కావ్యాలంటే సంస్కృతాంధ్ర కావ్యాలనీ, దృశ్య శ్రవ్య కావ్యాలనీ, 
మార్గ దేశి కావ్యాలనీ, పద్య చంపూ కావ్యాలనీ, శాస్త్ర రసకావ్యాలనీ- ఇట్టా మరికొన్ని కూడా చెప్పుకొనవచ్చును. ఒక భావాన్ని 
చెప్పటంలో సామాన్య పదాలనే వాడుతూ అసామాన్యమైన అర్థాన్ని స్పురింపజేసే గడుసరితనం (ప్రౌఢి. అది వర్ష్యవస్తువు యొక్క 
శీలాన్ని (స్వభావాన్ని) సార్థకంగా స్ఫురింప చేయటం లేదా ధ్వనింపజేయటం శిల్పం. దీనినే ఇంగ్రీషులో ‘the most delightful and 
perfect form of utterance’ అని అంటారు. కావ్యశీలాన్ని బట్టి సార్థకమైన (ప్రౌఢోక్తులు వాడటం తిక్కనకు సహజంగా ఏర్పడిన 
వాగ్వృత్తి. 3. కళావిదుడంటే- ప్రాఢోక్తులను రమణీయంగా చెప్పే కళకూడా తెలిసినవాడని భావం. లలితకళాకోవిదుడని మరొక 
అర్థం. కాబట్టి తిక్కన రమణీయార్థ్హ (ప్రతిపాదక ప్రాఢోక్తి ప్రయోగశిల్పంలో మేధావి అని స్పష్టం. ఇది అతడి మాటతీరు. 
రామాయణమైనా భారతమైనా ప్రొఢి సదా నిలిచేదే. తిక్కనకు ముందున్న పాల్కురికి సోమనాథుడు పరుగెత్తే పలుకులవాడు 
(వడివడి మాటలవాడు), నన్నెచోడుడు వ(క్రోక్తుల వన్నెవాడు, అలంకార ప్రియుడు. వారి మాటతీరుకంటె తిక్కన (క్రొత్త మాటతీరును 
తెలుగు సాహితికి అందిస్తున్నాడు. అది నన్నయ వలె ప్రసన్నవాక్కు కాదు; తిక్కనదే అని చెప్పదగిన ప్రాఢశిల్బోక్తి. ఇది మారని 
లక్షణం. శివకవులకన్నా ఉత్తమ లక్షణం. 


4. తిక్కన సాహిత్య దర్శనం ధ్వని (ప్రస్థానమని ధ్వనింపజేసే గొప్ప పద్యం ఇది - 
ఉ “భూరి వివేకచిత్తులకు( బోలుననం దల(పన్‌ దళంబులన్‌ 
సౌరభ మిచ్చు గంధవహు చందమునం (బ్రకటంబు చేసి యిం 
పారెడు పల్కులం బడయ నప్పలుకు ల్ఫృరి(గుచ్చునట్టుగా( 
జేరుప నేరంగా వలయు. జేసెద నేం గృతి యన్నవారికిన్‌”. (నిర్వ.రా.1.5) 
కవుల కవిత్వాని కుండవలసిన సామాన్యధర్మంగా తిక్కన చెప్పుతున్నా అది అతడి దృకృథమని స్పష్టం. ప్రథమ పురుషలో 
చెప్పటం వినయ వివేకం. పూలు విచ్చుకొంటూ ఉంటే పూలరేకులలో నుండి వెలువడుతున్న సువాసనను మోసికొనివచ్చే పిల్ల 


గాలివలె అర్థాన్ని ప్రకటించి (ప్రతీయమానం చేసి) లోకోత్తర చమత్కారాన్ని (ఇంపు) కలిగించే పలుకులు దొరికితే సహృదయులైన 
వివేకవంతులు 'ఎంత బాగున్నాయ్‌! అంటూ గమ్యమానమైన రమణీయార్డాన్ని భావించటానికి వీలుగా - వాటిని దండ గ్రుచ్చినట్టుగా 


పీర్రిక్ర - 11 


కూర్చగలవాడే కవి అని ఈ పద్యభావం. ఇందులో వ్యంగ్యార్థ ప్రధానమైన రమణీయ శబ్దాల రసానుకూలమైన గుణరీతుల 
విన్యాసమున్న కవిత ప్రస్తావించబడింది. తిక్కన రసధ్వని దర్శనానికి చెందిన గుణవాది. ఇది అతడి మారని దృక్పథం. శైవకవులు 
స్వప్నంలో కూడా దర్శించలేని ధ్వనివాదాన్ని, నన్నయ జరవడి పెట్టిన ధ్వనివాదాన్ని తిక్కన తన మార్గంగా చెప్పుకొన్నాడు. 
శివకవుల తరువాత తిక్కన తెలుగు కవితను నన్నయ వైపు మరలించాడు. 


5. కవిత్వం ఎట్టా ఉండాలని తిక్కన అనుకొంటున్నాడో, ఎట్లా వ్రాశాడో చెప్పేది సుకవి(తా) (ప్రశస్తి అయితే, కవిత్వం 
ఎట్టా ఉండకూడదని తా ననుకొంటున్నాడో సూచించేది కుకవి(తా)నింద. (నిర్వ. 1.6) తిక్కన శైవకవులవలె కుకవినింద చేశాడు. 
అది నన్నయ బాట కాదు. కుకవులను దుర్విటులతో పోల్చాడు. మాటల పొందిక లేకపోవటం. అనౌచిత్యంతో రసభంగం చేయటం, 
పాతబడ్డ మాటలనే పదే పదే వాడుతూ ఎంత ప్రయత్నించినా ఎవ్వరి హృదయాలనూ అలరించలేకపోవటం, ఏ సాహితీ ప్రస్థానానికీ 
చెందని తమ పద్దతే గొప్పదిగా భావించి లోకంలో, నవ్వులపాలు కావటం కుకవిలక్షణాలుగా తిక్కన పేర్కొన్నాడు. తిక్కన 
కవితలో ఈ దోషా లుండవన్నమాట! రచనలో, రసపోషణలో, పదబంధపరికల్పనంలో, కావ్యదర్శనంలో నవ్యత చూపించటం 
సుకవుల మార్గమని వ్యతిరేక వ్యంగ్యార్థంలో చెప్పాడు తిక్కన. తిక్కన రచనలో కానవచ్చే గుణాలను గుర్తించటానికి ఇది 
పరోక్షంగా తోడ్పడుతుంది. ఈ లక్షణాలలో కొన్ని కావ్యాంతర్గతమైనవీ, కొన్ని బహిర్షిర్మాణ సంబంధమైనవీ అయి ఉండటం 
గమనించదగిన విశేషం. 


6. క. “తెలుగు కవిత్వము చెప్పం । దలచిన కవి యర్ధమునకు6 దగి యుండెడుమా 
టలు గొని వళులుం బ్రాసం । బులు నిలుపక మొగిని బులిమి పుచ్చుట చదురే?” (నిర్వ.రా.1.7) 
ఇది ఎంత లక్షణోక్తియో, అంత అధిక్షేపోక్తి. శివకవుల ద్విపద కవిత్వం మీద చేసిన పరోక్ష విమర్శ. అర్థవంతమైన 
శబ్దాలను కోరే కవి ధ్వని మార్గాన్ని ఆశ్రయించినవా డౌతాడు. తెలుగులో యతిప్రాసలు నియమాలుగా సాగవలసిందే తప్ప 


'ప్రాసోవా యతిర్వా' వంటి మినహాయింపులు పొనగవని పాల్కురికి సోమనాథుడిమీది వినురిది. యతి ప్రాసలు కవిత్వ 
బాహ్యనియమాలు మా(త్రమే. 


7. ఉ. “జాత్యము గామి నొప్పయిన సంస్కృత మెయ్యెడం జొన్స, వాక్య సాం 
గత్యము సేయుచో నయిన గద్యము తోడుగ జెప్పిపెట్ట, దౌ 
ర్గత్యము దోయం బ్రాసము ప్రకారము వేజగు నక్షరంబులన్‌ 
(శ్రుత్యనురూపమంచు నిడ, సూరుల కివ్విధ మింపు6 బెంపదే?” (నిర్వ.రా.1.14) 
నిషేధరూపంగా చెప్పిన ఈ పద్దతి నాశ్రయించి, తనకు ముందున్న శైవకవులు చేసిన దోషాలు తాను చేయనట్టు 
తిక్కన చెప్పటం గమనార్హం. సంస్కృత పదాలుకానీ, తత్సమ పదాలుకానీ తెలుగులో వాడేటప్పుడు తెలుగువారు వాటిని ఏయే 
అర్థాలలో వాడతారో ఆ యా అర్థాలలో జాత్యమెరిగి వాడటం ముఖ్యమని తిక్కన నియమం. పద్యానికీ పద్యానికీ, వాక్యానికీ 
వాక్యానికీ మధ్య వచనంతో అతకటం తిక్కన కిష్టం లేదు. ప్రాసలు ధ్వనిసామ్యంగల వేరే అక్షరాలతో వాడే దుర్గతిని తిక్కన 


హర్షించడు. ఇవి గొప్ప కవిత్వం కంటె తప్పులు లేని కవిత్వం వ్రాయటానికి తోడ్పడే శబ్దప్రయోగ, ఛందః ప్రయోగ నియమాలు, 
ఈ రెండూ బాహిరాలే. శివకవులు చేసే ఈ దోషాలు నేను చేయనని తిక్కన నొసలు ఎగురవేస్తూ చెప్పినవే. 


8. క. 'లలితపద హృద్య పద్యం । బులన కథార్థంబు ఘటిత పూర్వాపరమై 
యలంతి యలతి తునియల. గా । హల సంధించిన విధంబు నమరగవలయున్‌” (నిర్వ.రా.1.16) 


కవితా లక్షణాలను కవితామయం చేసి చెప్పటం నన్నెచోడు డారంభించాడు. శివకవు లచ్చటచ్చట పాటించారు. తిక్కన 
దానిని అనుసరించాడు. నన్నయ తన కవిత్వంలో కనబడే సాపేక్ష లక్షణాలను చెప్పాడు. తిక్కన నన్నయ వలె సాపేక్ష లక్షణాలను 


పీర్రిక్ర - 12 


ఎన్నుకొని నన్నెచోడుడివలె చెప్పా డీ పద్యంలో. నిర్వచనంగా పద్యాలలోనే కవిత్వం చెప్పటం నిర్వచన రచనా పద్దతి. అది ప్రక్రియ 
(om) 

కాదు. కాని ఛందోమయమైన ఒక పద్దతి. అది తన ప్రత్యేకత అని తిక్కన హెచ్చరిక ! ఇక- కథ కాలక్రమంతో కాక కార్యకారణ 
సంబంధ [క్రమంతో చెప్పటం, పూర్వాపర సమన్వయంతో ఏకవాక్యత సాధించి, కథార్థాలను సంఘటించటం కథాకథనంతోతిక్కన 
పూర్వకవులకంటె సాధించిన విశిష్ట లక్షణం. చిన్న చిన్న పదాలతో కూడిన వాక్యాల పోహళింపుతో పద్యం ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్టు. 
ఒక ఆలోచనకు కొండ్ర (నాగలిచాలు) కొట్టుతున్నట్టుగా తోచేటట్టు రచించటం తిక్కన రచనకు ఆయువుపట్టు. దీనినే సంభాషణ 
శైలి అనీ, నాటకీయ రచనమనీ ఆధునికులు పిలుస్తున్నారు. ఇవి తిక్కన కవిత్వంలో పద్యరచనకూ, కథా సంవిధానానికీ, శైలికీ 
సంబంధించిన సాపేక్ష లక్షణాలు. ఇవి మారేవి కావు. కావ్య నిర్మాణ సంబంధులైన విలువైన అంతర్గత గుణాలు. 


9. తే“ ఎట్టి కవికైనం దనకృతి యింపు( బెంప(। జాలు6 గావునం గావ్యంబు సరసులైన 
కవుల చెవులకు నెక్కినంగాని నమ్మం(। డెందు( బరిణతి గలుగు కవీశ్వరుండు.” (నిర్వ.రా.1.9) 


తిక్కన పరిణతి చెందే కవీశ్వరుడే. అందుకే కాళిదాస మహాకవి భావాన్ని తెలుగులో చిలకరించాడు. “ఆపరితోషా 
ద్విదుషాం న సాధు మన్యే ప్రయోగ విజ్ఞానమ్‌ | బలవదపి శిక్షితానా మాత్మన్యప్రత్యయం చేతః” అన్నది దీనికి ఆధారం. కావ్య 
ప్రయోజనాలలో సద్యఃపరనిర్హృతిని పేర్కొనే అంశ మిది. ఇది కూడా సాధారణ కావ్య లక్షణమే. 


10. శివకవియుగం కంటె (క్రొత్తయుగాన్ని నిర్మించాలన్న స్పృహ కలవాడు తిక్కన. పండితులలో, భక్తులలో, పామరులలో 
మతాన్ని వ్యాప్తి చేయటానికి అనువుగా వస్తువుకూ మతానికీ నీరక్షీరన్యాయం వర్తింపచేయటం, వివిధ (ప్రక్రియలను సృష్టించే 
ప్రయోగాలు చేయటం శివకవుల పరిపాటి. శివకవులు తమ కవితను సర్వసామాన్యంగా ఉండాలని భావిస్తే తిక్కన బుధజనులు 
మెచ్చేటట్టుండాలనీ, ఆం(ధ్రావళి ఆనందించేటట్టుండాలనీ భావించి వాటి కనుకూలమైన ప్రక్రియలనే చేపట్టి, మతాన్నీ కవిత్వాన్నీ 

(30) ca ర్‌ూ య 
వేరుగా ఉంచటానికే యత్నించాడు. వినేవారు ఆవేశపడే కవిత్వం కాదు, వినేవారు ఆనందించే కవిత్వం కోరాడు తిక్కన. అదే 
'కావ్యరసాన్ని కొనియాడే' పద్దతి. శివకవులు కవిత్వం వలన లక్షించింది శైవావేశం. తిక్కన కవితా లక్ష్యం శిల్ప నిర్దేశం. “సరస 
మధుర వచో గుంఫన సప్రసాద సంబోధన గోచర బహువిధార్థ తాత్సర్యంగా” చెప్పటం తిక్కన కవితా ఫణితి. 

రామాయణం నాటి తిక్కనకూ భారతం నాటి తిక్కనకూ అంతరం చాలా ఉన్నది. అప్పుడు ప్రయోగం ప్రయోగం 
కొరకే చేశాడు. ఇప్పుడు ప్రయోజనం కొరకు చేశాడు. అప్పుడు తన సాహిత్య దృక్పథాలను సవాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. 
ఇప్పుడు 'నా నేర్చిన భంగి చెప్పి వరణీయు(డ నయ్యెద భక్తకోటికిన్‌' అని వినమ భావంతో పరమ వివేక సౌరభాలను వెదచల్లాడు. 
అప్పుడు కలం పట్టటానికి హేతువు రాజభక్తి. ఇప్పుడు హరిహరనాథభక్తి అప్పటి డపేరణ (ప్రయోగోద్యమం. ఇప్పటి ధారణ 
కావ్యరసపోషణం. అప్పటి ప్రయోగం రెండు కథల జంటపంట! ఇప్పటి ప్రయోగం రెండు ప్రక్రియల అంటుపంట! 

నిర్వచనోత్తర రామాయణావతారికకూ, విరాట పర్వావతారికకూ పొంతనే లేదు. నన్నయవలె ఒకవైపు మహాభారత 
ప్రశస్తిని చేశాడు. విరాట పర్వ విశిష్ట లక్షణాలను వేరుగా చెప్పాడు. ఉద్యోగాదులను గౌరవంగా సంభావించాడు. నన్నయను 
'ఆంధ్రకవిత్వ విశారదుం డనీ 'విద్యాదయితు౮ డనీ, 'మహితాత్ముండనీ. 'దక్షుల డనీ ప్రశంసించాడు. ఆయన రచించగా 
మిగిలిన విరాటాది పర్వాలు పదునేనింటిని బుధులు నిండార సంతోషించేటట్లు (వ్రాయాలని సంకల్పించాడు. 

నన్నయ అవతారికలో “ తన కులబ్రాహ్మణు ననురక్తు' (ఆది. 1.9) ననే పద్యానికి సమాంతరంగా తిక్కన విరాట 
పర్యావతారికలో హరిహరనాథుడి నోట చెప్పించిన పద్యం - 


ఉ “వైదికమార్గనిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌ 
భేదము లేని భక్తి మతి నిర్మలవృత్తిగం జేయుచుండు మ 
త్సాద నిరంతర స్మరణ తత్సర భావము కల్మి నాత్మస 
మ్మోదము. బొంద గావ్యరసముం గొనియాడుచునుండు దెప్పుడున్‌.” (వి.రా.1.15) 


పీఠిక - 13 

నన్నయ వ్యక్తిత్వ సాహితీ వ్యక్తిత్వ విశేషాలవలెనే ఇందులో తిక్కన వ్యక్తిత్వ, సాహితీ వ్యక్తిత్వ గుణాలు పేర్కొనబడ్డాయి. 
వైదిక మార్గ నిష్టమైన వర్తనం, అభేదభక్తి, నిర్మల చిత్తవృత్తి, హరిహరపాద నిరంతర స్మరణ ప్రవృత్తి ఆత్మానందస్థితి అనేవి 
తిక్కన వ్యక్తిత్వ లక్షణాలు. కర్మ, భక్తి, జ్ఞానమార్గాల పరిపూర్ణ (ప్రస్థానం సాగించిన పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కావ్యరసాన్ని 
గురించి (ప్రశంసిస్తూ ఉండటం ఆయన సాహితీ వ్యక్తిత్వం. 

తిక్కన కావ్యరస స్పృహను నిర్వచనోత్తర రామాయణంలో ఆయన చెప్పిన ధ్వని దర్శనానికి అనుబంధంగా 
అన్వయించుకొనాలి. నన్నయకు మమ్మటాదుల సాహిత్య దృక్పథం వంటిది బలంగా ఉన్నదని స్పష్టమౌతున్నది. (చూడు. సభాపర్వ 
పీఠిక). తిక్కన మీద కూడా ఆ (ప్రభావం పడింది. మమ్మటుని ప్రసిద్దమైన కావ్యసూక్తం తిక్కన తెలుగు మాటలలో వెలుగు 
నింపుకొనటం చూస్తాం. మచ్చుకొక్క విషయం. “నియతి కృత నియమ రహితాం హ్హాదైక మయీ మనన్యపరతం(త్రాం నవరసరుచిరాం 
నిర్మితి మాదధతీ భారతీ కవేర్ణయతి” (కావ్యప్రకాశం 1.1) అనే సూక్తిని గమనిస్తే తిక్కన అపూర్వ వస్తు నిర్మాణ క్షమమైన 
ప్రజ్ఞారూపమైన (ప్రతిభకు అగ్రతాంబూలం ఇస్తాడు కాబట్టే శిల్పదృష్టి ఏర్పరచుకొన్నాడు. అది నియతి కృత నియమ రహితమైన 
కవితా ప్రతిభకు లక్షణం! ఆహ్హాదశబ్దం తిక్కనకు ఇష్టం. అందుకే విరాటపర్వాన్ని హృదయాహ్లాదిగా మొదట పేర్కొన్నాడు. 
మమ్మటుడు కావ్యాన్ని (ఆ)హ్లాదమయి అన్నాడు. 'నవరసరుచిరం” కావ్యమని మమ్మటుడంటే తిక్కన 'నానా రసాభ్యుదయోల్లాసి” 
విరాటపర్వమన్నాడు. మమ్మటుడు అభినవగుప్తుడి రసధ్వని వాదానికి సాహిత్య క్షేత్రంలో పునఃప్రాచుర్యాన్ని కలిగించిన లాక్షణికుడు. 
ధ్వన్యనంతర యుగంలో రసధ్వని వాద సమర్థకులలో అగగ్రేసరుడు. నన్నయాదులకు ఆదర్శపాత్రుడు. వీరందరికీ ఆదర్శప్రాయుడైన 
అభినవగుప్తుడి అభిమతంలో “తేన రస ఏవ వస్తుతః ఆత్మా, వస్థలంకార ధ్వనీతు సర్వధా రసంప్రతి పర్యవస్యేతే” (లోచన 
వ్యాఖ్య పు.85) అనే దర్శన సూత్రం తిక్కనకు శిరోధార్యమైనది. నన్నయ వస్తుధ్వనికీ, తిక్కన రసధ్వనికీ, ఆ తరువాత ఎల్జున 
అలంకార ధ్వనికీ (క్రమంగా ప్రాధాన్యాన్ని తమ తమ కవితలలో కల్పించారు. (చూడు- ఆది, సభా, ఆరణ్యపర్వ పీఠికలు). 
హరిహరనాథుడు తిక్కనలో గుర్తించిన కావ్యరసాన్ని కొనియాడే లక్షణం ఇటువంటి రసధ్వని విచారమే. 


పంచమవేదంలో వేదవ్యాసుడు నిరూపించిన అర్థం తేటపడేటట్టు తెలుగున అధికధీయుక్తితో రచించుమని రాజరాజ 
నరేంద్రుడు నన్నయను కోరి, ఆ తెలుగు భారతాన్ని తనకు కృతినిమ్మని అర్జించాడు ఆదిపర్వావతారికలో. తిక్కన 
విరాటపర్యావతారికలో హరిహరనాథుడు కూడా అదే ధోరణిలో కవి నాదేశించాడు. 


క్త “పారాశర్యుని కృతియయి । భారతమను పేరం బరంగు పంచమవేదం 
బారాధ్యము జనులకు ద । దౌారవ మూహించి నీ వఖండిత భక్తిన్‌” 
తే. “తెనుంగుబాస వినిర్మింప6 దివురు టరయ । భవ్యపురుషార్థ తరుపక్వఫలము కాదె! 
దీని కెడ నియ్యకొని వేడ్కనూని కృతిప । తిత్వ మర్దించి వచ్చితిం దిక్కశర్మ!” (నిరా.రా.1.17-18) 


ఈ మాటలన్నది హరిహరనాథుడు. అతడు అడుగుతున్నది భారత కృతి పతిత్వం. ఆ కాలంలోని జనులు 
ఆరాధించదగింది పంచమ వేదమనే దేవదేవుడి ఆదేశం. ఆయన హరిహరుడైనా విష్ణుపురాణాన్నో, శివపురాణాన్నో (ప్రజలు కోరుతున్నా 
రనలేదు. హరిహరనాథుడు వైష్ణవ శైవ మతవాదాల కతీతుడు. ప్రజలు కూడా అట్లాగే తయారు కావాలని ఆ దైవ సంకల్పం. 
పంచమవేదం తెలుగులో వెలుగుచూస్తేనే అది సాధ్యం. కాబట్టి నాటి సాంఘిక మత సాహిత్య పరిస్థితులలో భారత గౌరవాన్ని 
భావించుమని తిక్కనను హరిహరనాథుడు హెచ్చరించాడు. ఆ కావ్యాన్ని అఖండ భక్తితో తెలుగు బాసలో వినిర్మించుమన్నాడు. 
అనువాదం చేయుమనలేదు. పునస్సృష్టి చేయుమన్నాడు. అట్టా చేస్తే చతుర్విధ పురుషార్థ తరుఫలం పండి చేతి కందుతుం 
దన్నాడు. తెలుగు ద్విపదలు ఇహపరసాధకాలని శివకవులంటే, తెలుగు కవితలు (నాలుగు చరణాల పద్యాలు) చతుర్విధ పురుషార్థ 
సాధకాలని తిక్కన పేర్కొన్నాడు. శివకవుల ద్విపదలు ఇహపరసుఖాలే కలిగిస్తాయి. ఇహపర సుఖాలని అన్నప్పుడు పరానికి 
స్వర్గసుఖమనే అర్థం ఏర్పడుతుంది. కాని, తిక్కన తెలుగు కవిత చివరకు మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పటమేకాక, పంచమవేదం 


పీఠిక - 14 

కావ్యాలన్నింటి కంటె పరమ పురుషార్థ సాధకమని పేర్కొన్నాడు. స్వర్గారోహణ పర్వంతో ముగిసే ఆంధ్ర భారతం మోక్షప్రదమని 
పరమాత్మ చెప్పిన పరమార్థంగా పలికించాడు తిక్కన. భారతం వింటే “ బహుయాగంబులఫలంబు పరమార్థ మగున్‌ అని 
రాజరాజనరేంద్రుడి చేత నన్నయ పలికించటం ఆ కాలం (ప్రభావం. భారతం (బ్రహ్మానంద స్థితిని (మోక్షాన్ని) 'ప్రసాదిస్తుందనటం 
తిక్కన కాలం నాటి ప్రభావం. దానికి తిక్కన మహాభక్తుడు కావటం అంతకంటె మహిమగల కారణం కావచ్చును. తిక్కనది 
వైష్ణవభక్తి కాదు, వీరశైవభక్తి కాదు, భేదబుద్ది లేని అద్వైత భక్తి ఆదిశంకరు లన్నట్టు “స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే”. 
తిక్కనది అటువంటి జ్ఞానభక్తి. అందుకే స్వప్నంలో కూడా హరిహరనాథస్వామికి సాష్టాంగ దండప్రణామం చేస్తూ మహాపదార్థమైన 
(బ్రహ్మానందస్థితిని కోరాడు. స్వామి కరుణించి జనన మరణ రూపమైన సంసారచక్రంలో చిక్కుకొనని మోక్షజ్ఞాన మార్గం వెలుగుబాటగా 
ఆయనకు (ప్రసాదించాడు. తిక్కన పుట్టు కృతార్థమైనదని పొంగిపోయాడు. జ్ఞానభక్తికి చిటారుకొమ్మ తిక్కన! 


బంగారానికి రత్నాన్ని కూర్చినట్టు భారతానికి హరిహరనాథుడిని కృతిభర్తగా నిలిపాడు తిక్కన. 'అవ్విభుం గట్టెద బట్ట 
మ(ప్రతిమ కావ్యకవిత్వ మహావిభూతికినో (విరా.1-27) అన్నాడు. నా నేర్చువిధంబున నిక్కావ్యంబు రచియించెదినని నన్నయ 
పలికినట్టుగానే వినయముద్రతో తిక్కన “నా నేర్చిన భంగి చెప్పి వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌” (విరా.1-28) అని చెప్పాడు. 
ఒక్క భక్తకోటిని వదలిపెట్టితే, నన్నయ తిక్కన లిద్దరూ భారతాన్ని కావ్య కవిత్వంతో నింపాలనే సంకల్పించారు. కాగా, తిక్కన 
కావ్య కవిత్వ మహావిభూతిని ప్రదర్శింపదలచాడు. అది హరిహరనాథుడి దివ్య విభూతిగా కూడా భావించాడు! 


తిక్కన పేర్కొనే భక్తకోటికీ, శైవులూ, వైష్ణవులూ చెప్పే భక్తకోటికీ కొట్టవచ్చినంత తేడా ఉన్నది. తిక్కన కావ్యశ్రోతలైన 
భక్తజనులు “విష్ణురూపాయ నమశ్శివాయ” అని పల్కెడి వైదిక మార్గ వర్తనులు. అందుకే తిక్కన అట్టి భక్తుల వైదిక ధ్యాయితకు 
ఇచ్చమెచ్చే పరతత్తాన్ని కొలుస్తూ ఇష్టసిద్దికొరకు విరాటపర్వానికి శ్రీకారం చుట్టాడు. 


ఉ _ “శ్రీయన గౌరినాం బరయ చెల్వకుం జిత్తము పల్లవింప, భ 
ద్రాయిత మూర్తియె హరిహరంబగు రూపము. దాల్చి “విష్ణురూ 
పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్య ము గొల్పెద నిష్టసిద్దికిన్‌.” (నిరా.1.1) 


(వివరాలకు విశేష వాఖ్య చూడండి). దేశంలో భక్తులంటే శివభక్తులో, విష్ణుభక్తులో అయి ఉండాలి - అని తలపోస్తున్న 
రోజులలో తిక్కన అద్వైత భక్తగణాన్ని సాహిత్యలోకంలో సాక్షాత్కరింపజేశాడు. వారిలో శైవులూ, వైష్ణవ్రులూ అంతర్భవించాలని 
ఆశించాడు. నిజానికి వేదతత్త్యం అదే చెప్పింది. పంచమవేదం అదే (ప్రస్తుతించింది. తిక్కన అటువంటి భక్తగణానికి ప్రతినిధి! 
అందువలన భారతరచన భక్తకోటిని సంతోషపెట్టటానికే రచిస్తున్నానన్నాడు. తిక్కన పరిభాషలో భక్తజనావళియే ఆంధ్రావళి. 


ఉ. “కావున భారతామృతము. గర్లపుటంబుల నార గ్రోలి యాం 
(ధ్రావలి మోదముం బొరయునట్టుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీవిభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ 
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌.” (విరా.1.30) 


అని శపథం చేశాడు. నిజానికి తిక్కన భారత కవితా దృక్పథానికి చుక్కాని వంటి దీ పద్యం. 


'భారతామృతం” అభేదరూపకాలంకారం. చెవులనే దోసిళ్లతో భారతామృతాన్ని తనివిదీర త్రాగాలనటం ఆలంకారిక 
అభివ్యక్తి. సాహిత్యపరంగా అమృతం ఆలోచనామృతమే. ధర్మపరంగా మానవుడి త్యాగవీరమే అమృత (ప్రస్థానం. 'త్యాగే నైకే 
అమృతత్వ మానశుః “అన్నది ఉపనిషత్రమాణం. “అవిద్యయా మృత్యుం తీరా విద్యయా అమృత మళ్ళుతే” అనేది 


పీర్రిక - 15 


ఆధ్యాత్మికపరంగా అన్వయించే జ్ఞానప్రస్థానం. చెవులార (కోలటమంటే చవులూర వినటమే. “వింటే భారతం వినాలి, తింటే 
గారెలు తినాలి అని తెలుగు సామెత. భారతకథను ఆసక్తికరంగా చెప్పుతూనే అందులోని మానవీయ, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, 
తాతిక, కవితా కళామూల్యాలను, ఆలోచనామృతంగా ఆస్వాదింపజేసే అర్థగాంభీర్యం తిక్కన రచనలో సహజంగా ఉంటుందనటం 
ముఖ్య (ప్రమాణం. 

భారతాన్ని ఆంధ్రావళి 'కవిత్వ మొక తీరని దాహం' (శ్రీశ్రీ) వలె ఆస్వాదించి ఆమోదించాలి. తెలుగుదనం, తియ్యందనం, 
తేటదనం, దేశీయత, జాతీయత మొదలైన కవితా గుణాలతో తిక్కనభారతం తెలుగువారి జాతీయ కావ్యంగా రాణించాలి- 
అని తిక్కన ఆశయం. 


తిక్కన తెలుగు భారతాన్ని 'మహాకవిత్వ దీక్షావిధిగా స్వీకరించి రచించాడట ! ఇది లాక్షణిక పారిభాషిక పదం కాదు 
కాని, మహాకావ్య కవిత్వం రచించాలనే దీక్షతో (నేను వ్రాసేదేదో తెలిసి (వ్రాస్తున్నాను అన్న ధిషణాశక్తితో కావ్యం ముగిసేంతవరకు 
సాగే కార్యశక్తితో) సాగించే నియమషవ్రతం. 'అమలోదాత్త మనీష నే నుభయ కావ్య(ప్రాఢి బాటించు శిల్పమునన్‌ పారగు(డన్‌ అని 
చెప్పిన తిక్కన దృక్పథం ఇక్కడ స్మరణీయం. కవితా శక్తితో రచించదలచుకొన్న కావ్యాన్నంతా ఒక కళాఖండంగా భావించి, 
అందులోని (ప్రత్యంశాన్నీ ఆ అఖండ కళాకృతికి శిల్ప వైభవంగా చిత్రించి రచించే సార్ధక సారవంతమైన రచన మహాకావ్య 
కవిత్వం. కవితా దర్శనంతో కవిము(ద్రతో కావ్యగౌరవాన్ని ఇనుమడింపచేసే శైలితో చేసే రచన ఆ కవితకు జీవితం, “తన 
కావించిన సృష్టి తక్కొరుల చేతం గాదునాన్‌” తిక్కన వ్రాశాడన్న కవితయే మహాకావ్య కవిత్వం. 


ఆ కవిత్వానికి ఆ శక్తి నిచ్చేది వ్యాసకృత మహాభారత తాత్పర్యం. దానిని తాను భావించి పఠితలచేత భావింపచేయటం 
మరొక లక్ష్యం. చివరిది ఆ కవిత్వం పద్య గద్యాత్మకమై ఉండటం. ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం. తెలుగులో నిర్వచనకావ్యాలకూ, 
ద్విపద, వచన కావ్యాలకూ చంపూకావ్యాలకున్న గౌరవం, ప్రాచుర్యం, ప్రామాణికతా లేవు. తెలుగులో మహాకావ్య కవిత్వమంటే 
పద్యగద్యాత్మకమైన కవిత్వమే అని రూఢి. ఈ సత్యాన్ని నన్నయ ఆదికవిగా గుర్తించి, రచించి నిరూపించాడు. ప్రయోగాల 
పేరుతో శైవకవులూ, తిక్కనా ఆ మార్గాన్ని తప్పించి (క్రొత్త మార్గాలకు తాము నాయకులు కావాలని యత్నించారు. చివరకు 
శైవకవులతోపాటు తిక్కన కూడా తెలిసికొన్న సత్యం-నన్నయ మార్గమే ఆం(ధ్రావళి ఆమోదించే మార్గమని. 


10. తిక్కన ప్ర క్రియాదృకృథం 


తిక్కన సోమయాజి ఆం(ధ్రమహాభారతాన్ని ప్రబంధమండలి'గా (విరా.1.8) భావించి వాటికి (శోతగా, భర్తగా 
హరిహరనాథుడిని వరించాడు. ఇది ఆ మహాకవికి గల (ప్రక్రియాపరమైన దృక్పథాన్ని తెలుపుతుంది. 


శాగ్రేతిహాసమైన మూలభారతాన్ని నన్నయ కావ్యేతిహానంగా మలచి తనకు మార్షదర్శకుడైనట్టు “మూ(డు 
కృతులాం([ధ్రకవిత్వవిశారదుండు, విద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌' (విరా.1.6) అని (ప్రశంసించటంలోనే 
స్పష్టపరిచాడు. నన్నయ రచనలో కావ్యమండలిని చూచిన తిక్కన విరాటపర్వంనుండి ఆం(ధ్ర మహాభారతాన్ని ('ప్రబంధమండలి'గా 
విశేషించి పోషిస్తున్నట్టు పేర్కొన్నాడు. 

తిక్కనకు కథాకావ్యప్రయోగ పీతి బీవలక్షణం. అతడి (ప్రభావం తరువాతి కాలంలో చాలమంది కవుల మీద పడింది. 
అది ఎంత బలంగా ఉన్నదంటే- ఒక నాయకుడి కథ తీసికొని, నిబిడంగా కావ్యమంతా నిర్వహించి, ఒక (ప్రధానరసాన్ని సాంగంగా 
పోషించిన కవులు తెలుగులో లెక్కకు కొద్దిమందే ఉన్నారు. ఈ పరిస్థితికి మూలకారకుడు తిక్కన- అంటే అతిశయోక్తీ కాదు, 
సత్యదూరమూ కాదు. 


నన్నయ చేపట్టిన కావ్యేతిహాసాన్ని తిక్కన కూడా చేపట్టి కొనసాగించాడు. ఆ (ప్రక్రియకు తనకిష్టమైన కథాకావ్యస్పృహను 
కూడా జోడించాడు. తిక్కన భారతానికి తాను కల్పించిన ఈ విశిష్ట వ్యక్తిత్వంతో అది (ప్రబంధమండలిగా (ప్రకాళిస్తుందని 
ప్రకటించాడు. నిర్వచనోత్తరరామాయణ కథాస్వభావం సంయుక్తవాక్యంవంటిదైతే, తిక్కన భారత కథ సంశ్రిష్ట మహావాక్యం వంటిది. 


పీర్రిక - 16 


ధర్మరాజు కథ (ప్రధాన వాక్యం వంటిది. అనునాయకులైన భీమార్జునాదులూ, ఉపనాయకులైన శ్రీకృష్ణాదులూ, ప్రతినాయక 
పక్షవర్తులైన భీష్మాది మహావీరులూ నిర్వహించిన కార్యాలు ఉపవాక్యసమూహాల వంటివి. ఉపవాక్యాలు అసమాపక (క్రియలతో 
కూడి ఉంటాయి. భీష్మాదులందరూ యుద్దాలు చేసి అసువులు కోల్పోయిన కథార్ణాలు అసమాపక క్రియా వాక్యాలవంటివే. ఎందరు 
వీరు లస్తమించినా ధర్మజయత్నం ఆగలేదు. అట్లాగే గోవింద భీమార్జునుల వృత్తాలుకూడా ధర్మజుడి విజయానికి అంగాలుగా 
నిలపటంచేత (ప్రధాన వాక్యాన్ని పోషించే ఉపవాక్యాలవంటివే. 


ఉపవాక్యాలు అసమాపక (క్రియలతో ముగుస్తున్నా, సమాపకక్రియకు అర్హమైన (ప్రధానవాక్యం నిర్వహించబడటానికి 
అంచెలంచెలుగా తోడ్పడుతుంటాయి. ఈ నిర్మాణశిల్పమే తిక్కన కావ్యేతిహాసానికి ఆయువుపట్టు. మహాకార్యాలు గానీ, 
యుద్దాలుగానీ నిర్వహించిన భారతవీరుల కథలూ ఘట్టాలూ కొన్ని తిక్కన రచనలో (ప్రబంధాలుగా భాసిస్తాయి. ప్రతివీరులలో 
భీష్మ ద్రోణ, కర్ల, దుర్యోధనాదులూ, పాండవవీరులలో అభిమన్యుఘటోత్కచాదులూ విషాదాంత వీరులవలె గోచరిస్తారు. చివరకు 
కీచకుడిని కూడా తిక్కన విషాదాంత పాత్రగా చిత్రించాడు. వారి వారి కథలన్నీ స్వతంత్ర ప్రతిపత్తిగల వస్తువులుగా అనుభవాని 
కంది, ఉపకథలవలె ప్రధానకథకు తోడ్పడతాయి. ధర్మరాజు ఉభయాయత్రసిద్ది అయిన నాయకుడు కాబట్టి అతడి యత్నంతోపాటు 
అమాత్యుల తీవ్రయత్నాలు కూడా అభ్యుదయ సాధకాలై ఫలసిద్దికి దారితీస్తాయి. అతడి అభ్యుదయం అమాత్యుల ఉల్లాసం 
మీద ఆధారపడి ఉంటుంది. అంటే, ధర్మరాజు నాశ్రయించిన ధర్మవీర రసాభ్యుదయం భారతవీరుల రసోల్లాసం వలన 
సాధించబడుతుందన్నమాట! నాయకాశ్రితమైన ధర్మవీరం ఆయా ఘట్టాలలో నిమిత్త భేదాలనుబట్టి వివిధ వీరరస భేదాలుగా 
ఉద్దీప్తమౌతుంది. అది వివిధ వీరుల నాశ్రయించి పోషించబడే వివిధ రసాలతో సంవరితమౌతుంది. ప్రక్రియాపరమైన ఇటువంటి 
నిర్మాణ విధానాన్ని వ్యక్తీకరింపజేసేది “ప్రబంధమండలి.” 

ప్రబంధమండలియొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తే దానివెంట ఆమోదించవలసింది బహువిధాలైన అంగరసాల వ్యవస్త. 
అందులోని స్థాయిభావంయొక్క అభ్యుదయం, అంగరసాల ఉల్లాసం. 'నానా రసాభ్యుదయోల్లాసి' అన్నప్పుడు తిక్కన కావ్యేతిహాసంలో 
కథాకావ్య స్పృహను సంవదించటంలో ఏర్పడే రసపోషణ వ్యవస్థను నిర్దేశించాడన్నమాట! 

తిక్కన 'కావ్యరసముం గొనియాడు” తూ ఉంటాడని హరిహరనాథస్వామి (ప్రకటించాడు. ఇతిహాసంలో కావ్యరస దృష్టిని 
సమన్వయించి తిక్కన కావ్యేతిహాసాన్ని వినిర్మించాడు. ధర్మజుడి ధర్మవీరరసానికి భంగం రాకుండా శా(స్తాంశాలను కుదించటం 


వలనా, భారతవీరుల వివిధరసేతివృత్తాలను (ప్రబంధమండలిగా నిర్మించినా, ప్రధాన నాయకవృత్తానికి వాటిని పోషకంగా నిలపటం 
వలనా తిక్కన కావ్యరసమర్మజ్ఞు డనిపించుకొన్నాడు. 
పంపాదికవులు భారతకథను చేపట్టి భారతవీరుల ప్రత్యేక నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం కల్పించి కావ్యాలను 
నిర్మించిన వైఖరి కన్నడ సాహిత్యంలో (ప్రసిద్దమై ఉన్నది. పంపడు విక్రమార్దునీయ కావ్యాన్ని ముగిస్తూ, భారతకావ్యం లోకపూజ్యం 
కావటానికి భారతపాత్రలే కారణమనీ, వారి విశిష్ట గుణాలు ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యేటట్టు రచించటమే తన ప్రత్యేకత అనీ 
పేర్కొన్నాడు. 
మహా(స్రగ్గర. 
“చలదొళ్‌ దుర్యోధనం, నన్నియొళినతనయం, గండినొళ్‌ భీమసేనం, 
బలదొళ్‌ మద్రేశు నత్యున్నతియొళమరసింధూద్భవం, చాపవిద్యా 
బలదొళ్‌ కుంభోద్భవం,సాహసద మహిమెయొళ్‌ ఫల్లునం, ధర్మదొళ్‌ ని 
ర్మలచిత్తం ధర్మపుత్రం మిగిలి వర్గళినీ భారతం లోకపూజ్యం.” 


నానారసోల్లాసం కన్నడంలో భారతకావ్యాలు రచించిన పంపాదుల రసమార్షమైతే, తిక్కనది అంగరసాభ్యుదయాన్ని 
అదరించే నానారసాభ్యుదయోల్లాసం. 


ఫీర్రిక్ర - 17 


ప్రబంధమండలి నిర్మాణం అనేకత్వస్ఫూర్తిని కలిగించినా, కావ్యేతిహాసంలోని ఏకవాక్యతకు భంగం కలిగించదనీ, కథాకావ్య 
ప్రక్రియా (ప్రవృత్తిని కావ్యేతిహాసంలో సంవదించినా అంగాంగి రస సమన్వయ సాధనకు అవరోధం ఏర్పడదనీ, ఒక (ప్రక్రియలో 
దాని సహజ స్వభావం కోల్పోకుండా మరొక (ప్రక్రియాలక్షణాలను సమన్వయిస్తే మరొక విశిష్ట ప్రక్రియ సిద్దమౌతుందనీ తిక్కన 
నిరూపించాడు. నన్నయ నిర్మించిన భారతభాగం సహజ మి(శ్ర ప్రక్రియ! తిక్కన భారతభాగం సంశ్రిష్ట మిశప్రక్రియ! 


11. ఉభయకవిత్వ తత్త్వవిచారం 


నిర్వచనోత్తర రామాయణ కాలంనుండి తిక్కన 'ఉభయకవి మిత్రుడు'గా ప్రసిద్దికెక్కాడు. మహాభారత ఆశ్వాసాంత 
గద్యాలలో కూడా ఆ బిరుదునే మొదట చెప్పుకొన్నాడు. తిక్కన శిష్యుడు మారన “'ఉభయకవిత్వ తత్త విభవోజ్ఞ్యలుం డని 
కీర్తించాడు. ఉభయకవులకు మిత్రుడు కావటం వేరు. అది సమన్వయవాది లక్షణం. ఉభయకవిత్వతత్తాల దర్శన ప్రయోగాల 
చేత ప్రకాశించటం వేరు. ఉభయకావ్య ప్రయోగాలకే ఒక విశిష్టమైన తత్తాన్ని ఆవిష్కరించి ప్రయోగాత్మకంగా లోకానికి చాటగలగటం 
తత్త వైభవ లక్షణం. అది భారతరచనవలననే తిక్కనకు కలిగిందని మారన సాక్ష్యం పలికాడు. 


ఉభయకావ్యాలు అనే సమాసంలో విడదీయలేని జంటకే 'ఉభయి అనే విశేషణం వాడతారు. కావ్యాలలో అట్టి సంబంధం 
కలవి శ్రవ్య, దృశ్య కావ్యాలు. ఆ రెండు లక్షణాలను కలిపి ఒక మి[శ(ప్రక్రియాగారవాన్ని కలిగించటమే కాకుండా, వాటి కొక 
తాత్మిక పరివేషాన్ని కలిగించిన వైనాన్ని తిక్కన దృక్పథంలో పరిశీలించటం ప్రథమ కర్తవ్యమౌతుంది. 


నన్నయ [శ్రవ్యకావ్య (ప్రక్రియలో దృశ్యకావ్య మర్యాదలను చొప్పించి నాటకీయతను కావ్యేతిహాస రచనలో (ప్రవేశపెట్టాడు. 
దానిని తిక్కన పెంపుచేసి పోషించాడు. నన్నయ నాటకీయతలో ఆకృతిశిల్పం అ(గతాంబూలం అందుకొంటుంది. తిక్కన 
నాటకీయతలో అభినయ శిల్పం అ(గస్థానంలో నిలుస్తుంది. నన్నయనాటకీయత ప్రయోగ సంబంధి; తిక్కన నాటకీయత 
ప్రదర్శ సంబంధి. (వివరాలకు చూడు; సభాపర్వ పీఠిక). 


నన్నయ కాలంనాటికంటె తిక్కన కాలానికి నాటకీయ శిల్పానికి పరిస్థితులు బాగా తోడ్పడ్డాయి. క్రీ.శ.13వ శతాబ్దినాటికి 
తెలుగు జాతి భారతదేశంలోనే నాట్యకళారంగాలలో స్వీయ వ్యక్తిత్వాన్ని నిర్మించుకొనాలని విశిష్టయత్నం చేస్తున్నది. 
కాకతీయులకాలంలో భరతనాట్యం కంటె విలక్షణమైన దేశీనృత్యం తెలుగు నాట వెలుగుచూస్తున్నట్టు దాఖలాలున్నాయి. 
జాయపసేనాని రచించిన నృత్తరత్నాకరం ఆ ప్రయత్నానికి అక్షరసాక్ష్యం. తెలంగాణంలో కాకతీయులు నిర్మించిన దేవాలయాలలో 
నాట్యమందిరాలు (ప్రధాన దేవాలయాలకు అనుబంధంగా ఉండటం, వాటి స్తంభాలపై నాట్య శిల్ప భంగిమలు, వాద్య విశేషాల 
బొమ్మలు ఉంచటం శిల్ప సాక్ష్యం. రామప్ప, వేయిస్తంభాల దేవాలయాలవంటివి అందుకు ముందుగా నిలిచే ఉదాహరణలు. 
కాకతీయులకాలంలో కూచిపూడి నృత్య సంప్రదాయానికీ, ఆంధధ్రనాట్య సంప్రదాయానికీ అంకురారోపణలు జరిగాయని నాట్యశాస్త్ర 
“విమర్శకులు చెప్పుతున్నారు. డా॥నటరాజ రామకృష్ణగారు ఆనాటి నాట్యాన్ని “పేరిణి నృత్య” మనే పేర నేడు ప్రచారంలోకి 
తేవటం గమనిస్తున్నాం. కాకతీయ (ప్రతాపరుద్రుడి కాలంవాడైన విద్యానాథుడు రచించిన (ప్రతాపరుద్ర యశోభూషణ' మనే 
అలంకార శాస్త (గ్రంథంలో మొట్టమొదటిసారి (శ్రవ్య కావ్యలక్షణాలతో పాటు దృశ్యకావ్యలక్షణాలు కూడా చర్చించబడ్డాయి. 
ఉభయకావ్య లక్షణాలు ఉంటేనే సమగ్ర లక్షణ గ్రంథం కాగలదనే భావం (ప్రబలిన రోజులలో మహాభారత రచన తిక్కన 
చేపట్టాడు. అందువలన శ్రవ్యకావ్యంతో దృశ్యకావ్య స్వభావాన్ని సంఘటించి నాటకీయతను అభినయబంధురంగా తన రచనలో 
ప్రపంచించాడు. తెలుగులో నాటకాల అవసరాన్ని మరపించాడు. తిక్కన పాత్రలు సాత్తిక భావాభినయంలో, నాట్యము[ద్రల 
ప్రదర్శనలో, సందర్భోచిత రసోచిత వాచికాభినయ విలాసంలో, రంగప్రయోగ కళలో సుశిక్షితులవలె కనబడతారు. దానితో కథ 
నాటకంగా పఠితల మనోరంగాలలో (ప్రదర్శితమౌతుంది. చతుర్విధాభినయాల చతుర విన్యాసమే రసధ్వని వ్యంజన సూత్రమని 
తిక్కన తెలుగు కవిత కందించిన నాటకీయ కళాతత్త్య వైభవం. 


తిక్కన రచనలో మరొక విశేషం గోచరిస్తుంది. ప్రక్రియతోపాటు నృత్యనాట్యశాస్త్ర పరిభాషనుగూడా చొప్పించటం 
ఆయన చేసిన సాహసం. నృత్యం భావావస్థలను వ్యక్తం చేస్తుంది. నాట్యం సూక్ష్మాతిసూక్ష్మమయిన సంచారిభావస్పందనలను 


పీర్రిక - 18 


సైతం (ప్రదర్శించగలుగుతుంది. “రసాహి సుఖదుఃఖావస్థా రూపాఖొ- అనే భోజాదుల సంప్రదాయాన్నిబట్టి మానసిక అవస్థలను 
సంచారులకంటె విలక్షణంగా గుర్తించి రసశబ్దంతో పిలిచే పద్దతి ఏర్పడింది. స్థాయి భావాలను మాత్రమే రసశబ్దవాచ్యం చేసే 
సంప్రదాయం ఆనందవర్దనాదులది. అభినవగుప్తపాదులు అటు ధ్వన్యాలోకానికీ, ఇటు నాట్య శాస్తానికీ వ్యాఖ్యలు వ్రాసి ఉభయ 
కావ్య సంప్రదాయాలను కలిపే ఉద్యమానికి (క్రొత్త ఊపిరి పోశారు. మమ్మటాదులు దీనికి సుముఖులు. నన్నయ తిక్కనలు ఆ 
వరుసలోని వారు. అయితే నన్నయకంటె తిక్కన తన కాలానికి అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేసి పాత్రల మానసికావస్థలను 
వ్యక్తం చేయటానికీ, వ్యంజింపజేయటానికీ నృత్య సంప్రదాయంనుండి రసశబ్దాన్ని గ్రహించి ప్రయోగించాడు. భరతనాట్య శాస్త్రంలో 
నృత్య నాట్య సంప్రదాయాలలో అభినయ విశేషాలు చెప్పేటప్పుడు రసదృష్టులనీ, స్థాయిభావదృష్టులనీ, సంచారిభావ దృష్టులనీ 
(అష్టమాధ్యాయంలో) వివేచించటం జరిగింది. కాబట్టి అవస్థలకు సంబంధించిన రసభావాంశాలను తిక్కన రసశబ్దవాచ్యాలుగా 
చేయటం, భావాంశాలను వాచ్యం చేయకపోవటం తిక్కన రచనలో విశేషంగా గమనింపవలసిన అంశం. అట్టా వివేచించకపోతే 
డా॥కేతవరపు వేంకట రామకోటి శా(స్రిగారన్నట్టు “దోషం కాని రసదోషంగా” దీనిని సరిపుచ్చుకొనవలసి వస్తుంది. కాబట్టి కావ్యరసాన్ని 
నాట్యపరిభాషతో ధ్వనింపచేసే నవ్యకావ్యశిల్పం తిక్కన వరప్రసాదం. ఇది తిక్కన కవితలోని ధ్వని శిల్పం. 


ఉదాహరణకు కొన్ని:- 1 కొమ్మనమంత్రి తిక్కనను 'కరుణా(ర్ట దృష్టితో చూచాడట! (విరా-1.10); స్వామి సిగమీద 
ఈ శశిరేఖ 'కరుణారసంి పొంగిపొరలుతున్నట్టుగా అమృతాన్ని జాలువారుస్తున్నదట (విరా-1.12); 3. హరిహరనాథుడు శాంతమూర్తి 
గా శోభిల్హాడట (విరా-1.12); 4. ఆ స్వామి వదనంలో 'దరహాసరసము” తళుకొత్తిందట (విరా- 1.14); 5. 'దుర్వారోద్యమ బాహు 
విక్రమ రసాస్తోక ప్రతాపస్సురద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగులట' సైరంధ్రి భర్తలు (విరా-2.55); 6. కీచకుడు 'రాగరసముని 
కడలుకొన్నాడట (విరా-2.83); 7. ధర్మరాజు భీముడి 'కోపరసంబు పేర్మి చెరిచాడట (విరా-1.137); 8. ఉపకీచకుల వధానంతరం 
ద్రౌపది మనసులో నిండిన 'హాస్యరసం” మొగంమీద వెల్లివిరియకుండా జా(గ్రత్త పడిందట (విరా- 3.38); 9. అర్జునుడు 'వీరరసాత్మకు 
డు' అయ్యాడట (విరా-5.3); ఉత్తరుడు 'భయరసం' తో వణకుతూ పరుగెత్తాడట (విరా-5.78); 10. అర్జునుడు రౌద్రరస వినోది 
అయ్యాడట (విరా-5.154); 11. విరాటుడు పాండవులను గుర్తించి “అద్భుతరసా(క్రాంత'మైన అంతరంగంకలవాడ 
య్యాడట(విరా-5.334); 12. ఉత్తరాభిమన్యులు 'సౌఖ్యరసంలో' తేలియాడారట (విరా-5.402); 13. కురుసభలోని వారు శ్రీకృష్ణుడి 
విశ్వరూప (ప్రదర్శన సమయంలో కన్నులు మూసికొని అద్భుత భయానకరసాలలో మునిగిపోయారట (ఉద్యో-3.405). ఇట్టా ఎన్ని 
రసాలను పేర్కొన్నా అవి కావ్య శాస్త్ర మర్యాదలోని రసాలు కావు. నాట్య శాస్తమర్యాదలకు చెందినవే. మరొక శాస్త మర్యాదలను 
సాహిత్యంలో పారిభాషిక పదస్థాయిలో (ప్రవేశపెట్టటంవలన కావ్యశా(స్తానికి విస్తృతి కలుగుతుందనీ, తన రచనలో పాత్రల 
మానసికావస్థలను పఠితలు నాట్య ముద్రలను ఆశ్రయించి భావించటానికి సౌలభ్యం ఏర్పడుతుందనీ ఆ కాలానికి అనుగుణంగా 
ఆలోచించి, తిక్కన ఈ ఉభయ కావ్యతత్త్య వైభవాన్ని ప్రదర్శించాడు. ఈ వైనం తెలిస్తే పెక్కుమంది విమర్శకులు పేర్కొన్న 
వమనదోషం శమిస్తుంది; చేసిన వాచ్యావాచ్య విచారం వెనుకపడుతుంది. దోషంకాని దోషంగా సరిపుచ్చుకొనే అగత్యం తొలగిపోతుంది. 


ఉభయకవిమి(త్రుడంటే సంస్కృతాంధ్ర కవులకు మిత్రుడని చెప్పారు కేతనాదులు. మనుమసిద్ధి సభలో “లలిత నానా 
కావ్యములు చెప్పు నుభయభాషలయందు ననుట ప్రశంస(త్రోవ” అన్నాడు కేతన. ఉభయభాషలలో చెప్పిన ఆ లలిత నానా 
కావ్యాలు మనకు తెలియరాలేదు. తిక్కన సంస్కృత శోకాలు రెండు ప్రచురితమయ్యాయి ఉత్తర రామాయణ (ప్రారంభపద్యం 
సంస్కృత శార్జూలం, విరాటపర్యావతారికలో పేర్కొన్న “కిమస్థిమాలాం.... "శ్లోకం తిక్కన ఆశుకవిత- ఇంతకుమించి తిక్కన 
సంస్కృత రచనలు కానరావు. కాగా గంగాదేవి రచించిన 'మధురావిజయ” మనే చారిత్రక కావ్యంలోని అవతారికలో పూర్వసంస్కృత 
కవులను స్తుతిస్తూ తిక్కనను ఇట్లా కీర్తించింది. 


“తిక్కయజ్వ కవే స్పూక్తిః | కౌముదీవ కలానిధేః 
స తృషై కవిభి స్వ్వైరం । చకోరై రివ సేవ్యతే.” 


కళానిధి వంటి తిక్కన సోమయాజి కవితాసూక్తులను చంద్రుడి వెన్నెలను చకోర పక్షులవలె నిరంతరాయంగా కవులు 
ఆస్వాదిస్తున్నారట! “కొందరు తిక్కయస్య కవే స్పూక్తి? అనే పాఠాన్ని గ్రహించి ఆయన సోమయాజి తిక్కన కాదేమో అని 


పీర్రిక్ర - 19 


అనుమానించారు. కాని, కాకతీయుల కాలంలో మన తిక్కన కంటె మరొక తిక్కన ఉభయకవిమి(త్రుడు లేడు. అయినా అంతటి 
కవి సంస్కృత రచనలు మనకందలేదు. 


తిక్కన విజయసేనము, కవివాగ్బంధము, కృష్ణశతకము అనే తెలుగు రచనలు చేశాడని కొన్ని సాక్ష్యాలు చెప్పుతున్నాయి. 
పెదపాటి జగ్గకవి తన సంకలన([గ్రంథమైన “ప్రబంధ రత్నావళి” లో విజయసేనంలోని కొన్ని పద్యాలు పేర్కొన్నాడు. అప్పకవీ, 
కస్తూరి రంగకవీ సంశయవ్హతయతికి ఉదాహరణంగా తిక్కన విజయసేనంలోని పద్యాన్ని ఉదాహరించారు. కూచిమంచి తిమ్మకవి 
ఆ పద్యం చిమ్మపూడి అమరేశ్వరుడి విక్రమసేనంలోనిదని సర్వలక్షణసారసం[గ్రహంలో పేర్కొన్నాడు. ఇప్పుడు విజయసేనంగాని, 
విక్రమసేనంగాని లభించడం లేదు. ఛందో[గ్రంథమైన కవివాగ్బంధనానికి కవిసార్వభౌమచ్చందమనే మారుపేరున్నా, అది రచించింది 
తిక్కన అని పేర్కొన్నా, ఆ తిక్కన భారత తిక్కన అని సాక్ష్యాధారాలు సరైనవి దొరకటం లేదు. తిక్కన కృష్ణశతకం రచించినట్టు 
ప్రశస్తి ఉన్నది. అందులోని ఈ క్రింది పద్యం తెలుగువారి నోట నేటికీ జీవించి ఉన్నది. 


“అరయన్‌ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై. గుబ్దపై 
నరుపై [ద్రౌపదిపై( గుచేలునిపయిన్‌ నందవ్రజ శ్రేణిపైం 
బరంగం గల్లు భవత్మృపారసము నాపై. గొంత రానిమ్ము నీ 
చరణాబ్దంబులె నమ్మినాండ జగదీశా! కృష్ణ! భక్తప్రియా!” 


ఈ మకుటంతో ఉన్న శతకం ఇప్పుడు లభించటం లేదు. కాగా, ఇది వెన్నెలకంటి జన్నయ్య రచించిన “దేవకీనందన 
శతకం'లోనిదని విమర్శకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ పద్యంలోని శైలి మాత్రం తిక్కనది కాదు. కాబట్టి నిర్వచనోత్తర 
రామాయణం, మహాభారతం తప్ప తిక్కన రచనలు మరేమీ ఉన్నట్లు లేవు. ఆయన సంస్కృత కవిత్వం చెప్పగలిగినా తెలుగు 
కవిత్వానికే అంకితమైపోయిన మహాకవి! 


“ఉభయ కవిమి(త్రు” డనే బిరుదానికి అర్థం చెప్పటంలో విమర్శకులు తికమకపడుతున్నారు. అందరూ సమకాలీనుడైన 
కేతనను ప్రక్కనపెట్టి చెప్పలేకపోతున్నారు. కాగా సంస్కృతాంధ్ర కావ్య కవితా సంప్రదాయాల సమన్వయంతో వ్రాసేవారు ఉభయ 
కవులు ఉభయ భాషాకవులు మాత్రమే కారు - ఉభయ మర్యాదల కవులు. సాహిత్య దర్శనాన్ని సంస్కృత సాహిత్య(ప్రస్థానాలనుండి 
(గ్రహించి ప్రక్రియా ప్రయోగ కళాప్రాఢులను దేశీయంగా వినిర్మించుకొనే కవులు ఉభయ కవిత్వ విభవులు. ఆనందవర్హను 
డన్నట్టుగా వ్యాసభారతం శా(స్తరూప కావ్యచ్చాయాన్వయి. దానిని నన్నయ, తిక్కనలు కావ్యరూప శా(స్త్రచ్చాయాన్వయిగా మార్చుకొని 
స్వతంత్ర ప్రతిభతో వినిర్మించారు. వీరిద్దరూ ఉభయ కవిత్వతత్త్యవిదులే, కావ్యేతిహాస కవితా తత్త్యజ్ఞులే. కావ్యత్వానికి శాస్తత్వాన్ని 
ఛాయగా నిలుపగలిగిన దక్షులే. అయితే ఆ (ప్రవృత్తిని తిక్కన భారత భాగంలో అనేక విధాలుగా ఆవిష్కరించే అవకాశం 
దొరకటంతో తిక్కనకు ఉభయకవిమిత్ర బిరుదం ఊర్జితంగా మిగిలిపోయింది. ఆధునికులు కొందరు కవిత్వాన్ని కథాకథన 
ప్రధానమనీ, వర్లనా (ప్రధానమనీ, నాటకీయ రచనా (ప్రధానమనీ, అలంకార (ప్రధానమనీ విభజిస్తారు. ఇందులో ఏ రెండింటికైనా 
సమ ప్రాధాన్యాన్ని కలిగించగలిగినవారు ఉభయ కవిత్వతత్త్య విదులు. తిక్కన వర్ణనాత్మక నాటకీయ కవితా స్వభావాలను విశిష్టంగా 
మేళవించే కావ్యతత్త్యవేత్తగా భారత రచనలో ప్రసిద్ధి కెక్కాడు. 

ఈ విశిష్ట లక్షణాన్ని ఎన్ని విధాల విశ్లేషించినా (శ్రవ్యదృశ్యకావ్యప్రక్రియల సమష్టి తత్వాలను అంటుమామిడిగా 
అంటుత్రొక్కిన గౌరవం తిక్కనకే తొలిసారి దక్కింది. నాటకీయతను అందరూ అనుసరించినా ఉభయ కావ్య పరిభాషా మైత్రిని 


మాత్రం తెలుగులో మరెవ్వరూ తిక్కనవలె నిర్వహించలేకపోయారు. ప్రబంధపరమేశ్వరుడు కూడా కవిబ్రహ్మ తిక్కన సృష్టి 
మరెవ్వరికీ సాధ్యం కాదని చేతులెత్తి నమస్కరించాడు. 


12. హరిహరనాథ (తత్వ) దర్శనం 


తిక్కన భారత కృతిపతి హరిహరనాథుడు. భారత రచనా కుతూహలుడైన తిక్కన తన కృతిని ఎవరి కంకిత మీయాలా? 
అని ఆలోచిస్తూ ఇంచుక ని(ద్రించాడు. అందులో ఒక మహనీయ స్వప్నం వచ్చింది. తిక్కన తండ్రి కొమ్మనామాత్యుడు కలలో 


పీర్రిక - 20 


కనబడ్డాడు. తిక్కన చేసిన నమస్కారా లందుకొని కరుణార్రదృష్టితో చూచాడు. తిక్కన ఇదివరలో చెప్పిన 'కిమస్థిమాలాం...'శ్టోకాన్ని 
విని దయాళుడై భక్తవాత్సల్యంతో అతడిని కృతార్గుడిని చేసి, ఒక కార్యాన్ని అతడివలన పొందాలనే అభిలాషతో హరిహరనాథుడు 
వస్తూ కొమ్మనకు తన సంకల్పాన్ని దివ్యశక్తితో తెలిసేటట్టు చేసి, ముందుగా తిక్కన దగ్గరికి అతడిని పంపాడు. హరిహరనాథుడు 
తన సన్నిధానం కల్పిస్తున్న వైఖరిని కొమ్మన ముందుగా తిక్కనకు ప్రకటించాడు. తిక్కన సంభ్రమంతో ఆ వైపు చూచాడు. 
ఎదుట హరిహరనాథస్వామి ప్రసన్నుడయ్యాడు. 
సీ “కరుణారసము పొంగి తొరలౌడు చాడ్సున । శశిరేఖ నమృతంబు జాలువాణు, 

హరినీలపాత్రిక సురభిచందనమున్న । గతి నాభిధవళపంకజము మెజయ, 


గుటీయైన చెలువున నెజసిన లోకర । క్షణ మనంగ గళంబుచాయ దోరుం 
బ్రథమాద్రి( దోతెంచు భానుబింబము నా ను | రమ్మునం గౌస్తుభరత్న మొప్ప, 


తే. సురనదియును గాళిందియు బెరసినట్టి। కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి 
నా మనంబు నానందమగ్నముగం జేయ । నెలమి సన్నిధిసేసె సర్వేశ్వరుండు.” (విరా.1.12) 


ఆంధ్రసాహిత్యంలో హరిహరనాథుడి అపూర్వమైన అద్భుతమూర్తిని కల్పించి శిల్పించి తెలుగువారి కన్నుల ముందు 
నిల్సిన అక్షరభావచిత్రశిల్సి తిక్కన. తండ్రిగారు అడుగో చూడుమని చెప్పింది హరిహరనాథుడిని. కాని, తిక్కన ఎదుట నిలిచింది 
సర్వేశ్వరుడు. ఇదేమిటన్నది మొదటి ప్రశ్న. దీనికి బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠశా(స్తిగా రిట్లా వ్యాఖ్యానించారు. 


“తికృనయజ్వమనము ఆనందమగ్నమైనదట!.... సర్వేశ్వరుని సన్నిధి చేత. ఆ సర్వేశ్యరుడు ఏ రూపమును ధరించి 
సన్నిధి చేసెను? కేవల హరిరూపమును గాదు, కేవల హరరూపమునుగాదు; ఇప్పు డాతని కట్టి వేరువేరు రూపములతో. దృష్తి 
గలుగదు. ఆ మహాభాగుండపు డద్వైతమూర్తి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామియునగు సర్వేశ్వరునకుం దదాశయము విదితమే. 
కావుననే యత. డిప్పుడు కేవల హరిరూపమునంగాని, కేవల హరరూపమునంగాని తన భక్తవతంసుండగు తిక్కయజ్వకు దర్శన 
మీందలంచలేదు. ఆ రెండు రూపము లేకభావము నందిన గాని కుండలీంద్రుండు (తిక్కన సోమయాజి) మెచ్చండని తా నెజు( 
గును. శైవవైప్లవ భేదకల్లోల విజృంభణ కీ పృథగ్భావమే కారణవుగుటచే నది కవిబ్రహ్మకు అనభిమతము. కావున 
భక్తహృదయానువర్తియగు సర్వేశ్వరుడు తన కిట్టు సన్నిధి చేసెనని కవిబ్రహ్మ స్వయముగా? దెలుపుచున్నాడు”. (తిక్కయజ్వ 
హరిహరనాథతత్త్యము.పు.18-19). 


హరిహర శబ్దాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ డా॥ పాటిబండ మాధవశర్మగా రిట్టా అన్నాడు. “హరిహరశబ్దమే విచిత్రమైనది. 
ఇది వ్యాస మహర్షి కూర్చిన సమాసము. సమర్థములైన పదములు ఏకపదము లగుట సమాసము. ఇక్కడ సమర్థములైన తత్త్యములు 
ఏకతత్త్యమై సమాసము ఏర్పడినది. “నమో హరాయ హిప్రాయ నమో హరిహరాయ చ” అని వేదవ్యాసుడు హరివంశమున 
“హరిహరి సమాసమును ప్రయోగించినాడు. 'హరిహరాయ” అను ప్రయోగము చతుర్ధీ ఏకవచనాంతముగా ఉన్నది. కనుక ఇది 
ఇతరేతర ద్వంద్వసమాసము కాదు. అయినచో ద్వివచనాంతముగా ఉండవలెను. ఏకవచనములో ఉన్నది గనుక సమాహార ద్వంద్వ 
సమాసము కావలెను. ఆజన్మవిరోధముగాని, అవినాభావ సంబంధముగాని ఉన్నవానిని తెలుపు పదములను మా(త్రమే సమాహార 
ద్వంద్వ సమాసమున కూర్చవలెను. లోకదృష్టిలో హరిహరులకు ఆజన్మవిరోధము. తాత్మికదృష్టితో అవినాభావ సంబంధము. 
కనుక హరిహర శబ్దము సమాహారద్వంద్వమగుట సముచితమే. అయినను తన జీవనిష్టమైన యభిరుచిని బట్టి దీనిని విశేషణ 
పూర్వపద కర్మధారయముగా కూడా (గ్రహించుచున్నటు విష్ణురూపాయ నమఃశివాయ” ఇత్యాదుల వలన తెలియనగును. శివభక్తుడైన 
తిక్కనగారు హరిహర సమాసమును ఉత్తర పదార్థ ప్రధానముగా భావించుట సహజమే.” 


“వ్యాస సమాసైక రూప హరిహరనాథా!” అని తిక్కనగారు హరిహరనాథుని ఒకచోట సంబోధించినారు. తాత్ఫికముగా 
విచారించినప్పుడు హరిహరునకు కరచరణాద్యవయవయుక్తమైన రూపము లేదు. హరిహరి అనిన వ్యాసుని సమాసమే ఆయన 


ఫీర్రిక్ర - 21 


మూలరూపము. పై సీసపద్యమునందును ఇతర పద్యములందును తిక్కనగారు వర్షించిన హరిహరనాథరూపము ఆయనకు 
భావనాగోచరమైన కల్యాణమూర్తి.” 


“దేవతావర్లన పాదాది మస్తకాంతముగా చేయవలెనని సంప్రదాయము. ఈ సీసపద్యమున తిక్కనగారు ఆ సంప్రదాయము 
పాటింపలేదు. శిరస్సునందలి శశిరేఖతో వర్లన (ప్రారంభమైనది. ఆద్యంతరహితమైన పరతత్వము ధరించిన హరిహరమూర్తికి 
పాదశిరోభేదము లేదు. 'మరుత్సరిదాకల్సిత మనోజ్ఞ చరణ శిరస్సుందరమూర్తి హరిహరనాథుడు. ఆయన చరణమున గంగ, 
శిరమున గంగ, ఆయనకు చరణ శిరోభేదము లేదు. అట్టే వామదక్షిణ భేదము కూడ లేదు. ఆయన హరిహరుడు, హరహరి” 
(తిక్కన కవితా వైభవం - యువభారతి ప్రచురణ - పు.12,13). 


హరిహరనాథ మూర్తిని అర్జాలంకారసుందరంగా తిక్కన వర్ణించాడు. ఉత్రేక్షోపమాలంకారాలను ఉజ్వలంగా 
ఉపయోగించాడు. కరుణారసంతో ఆరంభమై శాంతరసంతో ముగిసి చూచేవారికీ, ఆ మూర్తితత్వాన్ని గురించి ఆలోచిం చేవారికీ 
ఆనందరసంలో మగ్నమయే్యే అనుభూతి నందించే అద్భుతమూర్తిని ఆవిష్కరించాడు. కావ్యరస మర్యాదా, నాట్యరస మర్యాదా 
అద్వైతాన్ని పొందిన రసమూర్తిని చిత్రించాడు. ఇందులో అలంకార ధ్వని రసధ్వనిలో పర్యవసించేటట్టు రచించటం శిల్పం. 
భగవంతుడు ప్రసన్నుడై భక్తుడి కోర్కెలను తీర్చే ముద్రలో నిలిచిన నాట్యమూర్తిగా ఒకవైపు తోస్తాడు. ఇది నాట్యరసమూర్తి. 
దయ అనే భావం ఉత్కటమై రసస్థితిని పొందిన సాత్వికభావ చైతన్యంతో కనబడే స్వామి కావ్యరసమూర్తి. గంగా యమునల 
సమైక్య కాంతి ప్రవాహం తరంగితమైనట్లు శోభిల్లే శాంతమూర్తి నాట్యరసమూర్తి. (ప్రేక్షకుల హృదయాలను ఆనందరసమగ్నం 
చేసే శమస్థాయిభావ ప్రసన్నమూర్తి కావ్యరసమూర్తి. శివకేశవు లిద్దరూ ఏకమై తమ అలంకారాలతో అనుగ్రహించే ఎకైక మార్గాన్ని 
ఆశ్రయించారు. ఆ అలంకారాలు కూడా రెండు రకాలు పుట్టు సొమ్ములు, పెట్టు సొమ్ములు. హరుడు తన పెట్టుడు సొమ్మైన 
శశిరేఖ అమృతాన్ని వర్షిస్తుంటే అదే తన కరుణారసమా అన్నట్లు తిక్కన మీద జలపాతంవలె జాలువారుస్తున్నాడు. అందులో 
ఉషత్రేక్ష కూడా అలంకారంగా అందగించింది. శివుడి తలమీద ఉన్న శశికళ సహస్రారం మీద పొంగి స్రవించే అమృతమైన 
ఆనందరసం. దానికి మూలస్థానం నాభి. అక్కడ కుండలిని మేల్కొల్సితే అది షట్బక్రాల ద్వారా పైకి ప్రసరిస్తుంది. మూలాధారం, 
స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం దాటి సహస్రారంలో అది ఫలిస్తుంది. వెన్నుపూస నాశ్రయించి 
సుషుమ్న నాడి ఉంటుంది. తామరతూడువలె ఉండే ఆ మార్గం ద్వారా ఆ కుండలినీశక్తి ప్రసారమౌతుంది. ఇడ, పింగళ అనే 
నాడులు ఎడమ కుడిభాగాలలో ఉంటాయి. ఇవి చంద్రసూర్యశక్తులకు ప్రతీకలు, గ్రంథిస్థానాలు. ఈ రెండూ మెలికలు 
తిరుగుతూ వెళ్ళి ఆజ్ఞాచక్రంలో సుషుమ్నలో యోగిస్తాయి. సహస్రార పద్మంలో అమృతరూపంగా ఫలిస్తాయి. హరుడు ఆ 
అమృతానుభూతిని శశికళ అనే ఆభరణం ధరించిన ముద్రతో ప్రదర్శిస్తున్నాడు. ఈ సీసపద్యంలో తామరతూడుతో పుట్టి వికసించిన 
పద్మం, చంద్రసూర్యకళలు చెప్పబడటం గమనార్హం. హరి ఆ సహస్రారపద్మానికి మూలమైన తన నాభిని ప్రదర్శిస్తూ, కుండలినీ 
యోగ సాధనరూపమైన ధవళ పంకజాన్ని సహజాభరణంగా ప్రకాశింపజేసి తన యోగముద్రను ఉపమాలంకార సుందరంగా 
ఆవిష్కరించాడు. బొడ్డు హరినీల మణినిర్మిత పాత్రికవలె, పద్మం సురభి చందనం వలె రాణించాయట. హరినీలం గాఢమైన 
డ్రైముకూ, శ్రీగంధం దాని వలన మనసుకు కలిగే సౌఖ్యానికీ చక్కని ఉపమానాలు. శశిరేఖ అమృతసిద్దిని తెలిపే శివాలంకారం. 
ధవళపద్మం మూలాన్నీ, సాధన వికాసాన్నీ ధ్వనింపజేసే హరిభూషణం. 


నేను సకల లోకాలనూ రక్షిస్తున్నానన్న దివ్యవిభూతిని ప్రకటించే చిహ్నం శివుడి గళంలో నల్లగా మెరిసే గరళరేఖ 
కాంతి; శివుడి పెట్టుడు సామ్మైనా సహజాలంకారంగా రాణించిన వన్నె. అట్లాగే హరి ధరించిన కౌస్తుభరత్నం కూడా. హరుడి 
తెల్లని గళం మీది ఒక నల్లని మచ్చ దివ్యవిభూతికి పతాక. ఒక నల్లని ఉరస్సుమీద తూర్పుకొండ మీద ఉదయిస్తున్న భానుబింబం 
వలె వెలుగొందే కౌస్తుభరత్నం ఒక దివ్య సంపదకు (ప్రతీక. హరుడి అలంకారాలను ఉత్రేక్షతో, హరి అలంకారాలను ఉపమతో 
వర్లించటం ఒక విశేషం. ఆ రెండిటినీ సురనదీ కాళిందీ నదులవలె కలిపి ఉ(త్రేక్షతో ఉన్మీలింపజేయటం మరొక విశేషం. ఉత్రేక్ష 
అధ్యవసాయ మూలకం. ఉపమ భేదాభేద సాధర్య్య మూలకం. ఉపమానం యొక్క తాదాత్య్యాన్ని ఉపమేయంలో సంభావించటం 


పీర్రిక - 22 


ఉ(త్రేక్ష. ఉపమానోపమేయ సాదృశ్య భావనం ఉపమ. విష్థ్యలంకారాల సాదృశ్యభావనం ద్యారా హరిగుణాలను ధ్వనింపజేయటం 
అలంకారళిల్పం. పద్మం, లక్ష్మి అనే అలంకారాలు వికసించిన హృదయంలో స్టిరంగా నిలిచే ఐహికాముష్మిక సంపదలను 
తెలియజేస్తున్నాయి. హరి కరుణారసంతో ఇచ్చే సిద్దులవి. శశిరేఖ, గరళకంఠం భక్తవశంకరత్వాన్నీ, లోకరక్షణ కళా పాండిత్యాన్నీ 
ప్రకటిస్తున్నాయి. హరుడు కరుణిస్తే కలిగే సిద్దులు యోగక్షేమాలు. ఇవి హరిహరుడిలో కాంతిపూరాలుగా ప్రవహించే దివ్య విభూతులు. 
ఆ (ప్రవాహాలు శివుడిలో గంగగా, విష్ణువులో కాళిందిగా కనబడవచ్చును కాని, హరిహరుడిలో ఆ రెండూ కలిసిన ఒక వింత కాంతి 
కనపడుతుంది. వర్షసంయోజనంలో తెలుపులో నలుపు కలిసి తెలుపులో భాగమైపోతుంది; లేదా నలుపుతో తెలుపు కలిసి 
లీనమైపోతుంది. 


“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగ్‌ం శివః” 
అనే మం(త్రార్థం అలంకార ధ్వని వలన స్ఫురిస్తుంది. ఆ తత్త్వం పరితను ఆనందమగ్నం చేస్తుంది. దీనిని ఈ పద్యం ధ్వనింపచేస్తున్నది. 


'కిమస్థిమాలాం కిము కౌస్తుభంవా” అనే శ్లోకం కూడా అలంకారాలనూ, అనుభవాలనూ ఆలంబనంగా చేసికొని చెప్పిన 
అలంకారోక్తి. అస్థిమాల కౌస్తుభం అలంకారాలు, కాలకూటం యశోదాస్తన్యం అనుభవాలు. ఈ అలంకారశిల్సాన్ని దేవుడు 
మెచ్చాడు కాబట్టి తిక్కన ఈ పద్యాన్నికూడా అదే ఒరవడిలో నడిపి పరమేశ్వరాను[గ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాడు. 


శివకేశవాభేదాన్ని విరోధాభాసంతో ధ్వనింప జేయటం మరొక విశేషం. ఇందులో హరిహరులకు సహజవిరోధం ఉన్నట్లు 
చెప్పటం, అది ఆభాసమని తెలిపి పరిహరించబడేటట్టు చేయటం ఇందులోని అలంకార శిల్పం. శివుడి తలమీది శశిరేఖకూ 
హరినాభి ధవళ పంకజానికీ (ప్రకృతిసిద్దమైన వైరం ఉన్నది. కాని, కడుపులో అమృతాన్నీ, మరకరందాన్నీ దాచుకుని లోకానికి 
పంచిపెట్టటంలో ఆ రెండూ ఒకటే కాబట్టి ఆ వైరం ఆభాసమై తొలగిపోతుంది. గరళం నల్లనిది, ప్రళయహేతువు. కౌస్తుభరత్నం 
కాంతిమంతమైనది, సంపదలనిచ్చేది. ఈ రెండూ విరుద్దాలే అయినా లోకాన్ని రక్షించి పోషించే భక్త రక్షణ కళాప్రావీణ్యంలో ఆ 
వైరుద్ద్యం ఆభాసమైపోతుంది. గంగా యమునలు విడివిడిగా పారితే వాటి వర్గాలే వేరు. కలిసి పారితే పాపనివారణంలో అవి 
పుణ్యకాంతి (ప్రవాహాలే. ఈ భావనం మనస్సులో చేస్తే సహృదయుడికి కలిగేది ఆనందమే. అది అలంకారం వలన ఏర్పడే 
అలౌకికానందం కావచ్చును. ఆధ్యాత్మిక భావనం వలన కలిగే (బ్రహ్మానందం కావచ్చును. దయారసం సగుణ(బ్రహ్మ భావనలో 
కలిగే అలౌకికానందం. శాంతరసం నిర్గుణ తత్త్యచింతనం వలన కలిగే (బ్రహ్మానందం. అభినవగుప్తుల అభిప్రాయంలో శాంతరసం 
ప్రకృతి రసం. మిగిలిన రసాలన్నీ వికృతి రసాలే. హరిహరరూపాన్ని ఆశ్రయించి వ్యక్తమయ్యే కరుణారసాదులు ఆ దేవుడి 
తత్తాన్ని దర్శించి సహృదయుడు పొందే శాంతరసంలో లయిస్తాయి. ప్రకృతి రసమైన శాంతంగా మిగిలిపోతాయి. ఆ స్థితియే 
'రసోవైసః. కరుణారసంగా తోచేదీ ఆనందమే, శాంతంగా నిలిచేదీ ఆనందమే. 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాతో అనే వేదతత్త్యమే 
సర్వేశ్వర తత్త్యం. అలంకారధ్వనిని రసధ్వనిలో పర్యవసింపజేసే ఒక అద్భుత శిల్పం ఈ పద్యం! తిక్కన హరిహరనాథుడి దయ 
వలన పొందిన (బ్రహ్మానందస్థితి ఈ పద్యంలోని పరమ రసధ్వని. 


తిక్కన కీర్తించిన హరిహరనాథుడు తిక్కన ్రతిభాజన్యుడా? పూర్వప్రసిద్దుడా? అనే అంశంమీద అనేకు లనేకవిధాలుగా 
తమ అభిప్రాయాలను తెలిపారు. నాథశబ్దం జైన సంప్రదాయాన్ని సూచిస్తుందనీ, ఆ మతంనుండి హరిహరనాథ భావనను 
క్రమంగా అధ్వైతంలోకి తిక్కన తెచ్చుకొన్నాడనీ చెప్పేవారు కొందరున్నారు. భారతీయ సంప్రదాయంలో ఒకే దైవాన్ని ఆయా 
ప్రయోజనాల ననుసరించి అనేకరూపాలలో ఉపాసించే పరిపాటి ఉన్నది. అంతేకాదు. హరిహరబ్రహ్మలను కలిపి దత్తాత్రేయ 
రూపంగా ఉపాసించే పరిపాటీ కనబడుతుంది. చతుర్ముఖుడిని వదలి హరిహరోపాసనం చేసే పద్దతులు కూడా ఉన్నాయి. 
స్మార్తశైవంలో శివశక్తులను కలిపి అర్హనారీశ్వరుడుగా భావించే పద్దతి కనబడుతున్నది. పాణిన్యాదులు 'వృషాకపి” శబ్దాన్ని హరిహరాత్మక 
రూపం పట్ల కూడా వాడిన పట్టులున్నాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని త్ర్యంబక క్షేత్రం దగ్గర హరిహరనాథ దేవులకు 
దేవాలయాలున్నాయి. నెల్లూరులోకూడా ఈ సంప్రదాయానికి చెందిన దేవాలయం ఉన్నది. కాని, మరెక్కడా తెలుగునాట అట్టి 
దేవాలయాలు లేవు. అయితే వ్యష్టిమూర్తుల ఆరాధనం సామాన్య జనులకు సన్నిహితంగా ఉండటం వలన, సంయుక్త 


పీర్రిక - 23 


రూపారూపనామతత్త్యాలను తెలిసి ఉపాసించటం క్షిష్టం కావటం చేత హరిహరనాథ దేవుడి వంటి మూర్తులు, నృసింహావతారం 
వలె ఉద్దిష్ట ప్రయోజన సాధన కొరకే మొదట అవతరించి, ఆ తరువాత అవసరాన్ని బట్టి, ప్రజాదరణాన్ని బట్టి కొనసాగుతూ 
ఉంటాయి. అందువలన పూర్వం ఒక ప్రయోజనం కొరకు హరిహరభావనం భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో (ప్రవర్ణిల్లి 
ఉండవచ్చును. దానిని తిక్కన 13వ శతాబ్దంలో సమకాలీన మతసమన్వయ దృష్టి కొరకు వినియోగించుకొని ఉంటాడు. 
డాక్టర్‌ ఓగేటి అచ్యుతరామశా(స్తి వంటి విమర్శకులు హరిహరనాథుడంటే శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామియే అని భావించారు. 
హరిహరనాథుడు అనే పేరులో హరికి ప్రథమస్థానం ఉన్నది. ఆ తరువాత హరుని (ప్రసక్తి వచ్చింది. వ్యాసుడుకానీ, మరెవ్వరైనా 
కానీ ఈ శబ్దాన్ని మొదట సృష్టించి ఉండవచ్చును. దాన్ని విష్ణుపారమ్యానికి అనుకూలంగా వాడి ఉండవచ్చును. కాని, తిక్కన 
'చిత్తనిత్యస్థితశివుడు' కాబట్టి ఎప్పుడు హరిహరనాథుడిని వర్షించినా శివాంశను ముందుగా చెప్పి విప్లంశను తరువాత చెప్పుతాడు. 
తిక్కన వర్షించే పద్దతిలో ఆ దేవుడు 'హరహరి” కావాలి. హరిహరసమాసంలోని పదాలు ఉత్తరోత్తరాలు బలీయాలనే న్యాయంతో 
తిక్కన హరుడిని ముందూ హరిని తరువాతా చెప్పాడని సమర్థించే వారూ ఉండవచ్చును. దీనిని వేదాంతపరంగా 
వ్యాఖ్యానించవచ్చును అనేవారూ ఉండవచ్చును. భగవంతుడు వస్తుతః హరిహరుడే. అయితే ఆయన (ప్రకృతి దర్పణంలో 
ప్రతిఫలించినప్పుడు కుడి ఎడమలుగా వ్యత్యస్తమై కనబడుతాడు. సగుణమూర్తి దర్పణ ప్రతిబింబతుల్యుడైన పరతత్త్యం. 
బింబరూపుడు హరిహరుడు, (ప్రతిబింబరూపుడు హరహరి. తిక్కన బింబాన్ని ప్రతిబింబముగా దర్శించి బింబాన్ని కీర్తించాడు. 
అందువలన తిక్కన హరప్రశంస ముందుగా హరిప్రశంస ఆ తరువాతా చేస్తాడని పేర్కొనవచ్చును. 


ఇన్ని వాదాలున్నా హరిహరుడు వైదికధ్యాయిత కిచ్చమెచ్చే పరతత్త్యం. అతడు సర్వేశ్వరుడు. నిరాకార నిరంజనుడు. 
ఆనంద స్వరూపుడు. తిక్కన హరిహరుడికి ఆనందము(ద్రకూ అవినాభావ సంబంధాన్ని భావించాడు. 


ఈ అంశాన్ని ఆరుద్రగారు ఆర్రంగా వివరించారు. “ఆనందం” అన్నది తిక్కనగారి ఆశయం. భారతంలో ప్రతి 
పర్యాంతంలో ఆనందము[ద్ర ఉంటుంది. హరిహరనాథుడిని ఆనందరూపునిగా వారు ఊహించారు. పర్వాంత పద్యాలలో ఆఖరి 
సంబోధనలు ఎలా ఉన్నాయో చూడండి. 1. విరాట పర్వాంతం-ఆనంద సంస్తూతయమానా!;2. ఉద్యోగ పర్వాంతం - 
పరమానందానుభూత్యేకరూపా!; 3. భీష్మపర్వాంతం-సంతతానంద సాంద్రా!; 4. (ద్రోణ పర్వాంతం - శాశ్వతానందమూర్తీ!; 
5. కర్ష పర్వాంతం - నిర్భరానంద దేహా!; 6. శల్యపర్వాంతం - ఆనందరూపా!; 7. సౌప్తికపర్యాంతం - సుస్టిరానందభాసా!; 
8. (స్రీపర్యాంతం - ఆనందశీలా!; 9. శాంతిపర్వ్యాంతం - భాస్వదానందమార్లా!; 10. ఆనుశాసనిక పర్యాంతం - నిష్కలానందమూర్తీ!; 
1. అశ్వమేధ పర్వాంతం - దర్శితానంద వర్మ్మా!; 12. ఆశ్రమవాస పర్వాంతం - సానందవర్గా!; 13. మౌసల పర్యాంతం - ఆనంద 
ప్రకాశస్వరూపా!; 14. మహాప్రస్థానిక పర్వాంతం - సంభృతానందలీలా!; 15. (గంథాంతం - సంభృతానందభావా!. 


పర్వాంతంలో ఆనందము।ద్రను వేసిన తిక్కనగారు (గంథాదిని దానిని వాడారా అన్న అనుమానం కలుగుతుంది. 
“శ్రీయనగౌరినా బరంగు...” అనే మంగళాచరణం అయ్యాక వెంటనే తిక్కనగారు వచనంలో ఆనందముద్ర వేశారు. “...అని 
సకల (బ్రహ్మప్రార్థనంబు చేసి, తత్రృసాదాసాదిత కవిత్వ తత్త నిరతిశయానుభావానంద భరితాంతఃకరణుండ నగుచు...” (విరా.1.2). 
అయితే కావ్యం మొట్టమొదటి పద్యంలో కాక రెండవ నెంబరు వచనంలో 'భావానందం'” ఉంది కనుక (గంథాంతంలో ఉపధాపద్యంలో 
(ఆఖరిదానికి ముందున్నదానిలో) కూడా భావానందం వాడితేనేగాని శిల్పంలో నిండుదనం రాదు. అందుకే ఆ ఉపధాపద్యం 
లోపలే” కేవల భావానందమయా! వేదవ్యాస వర్షనారూఢదయా!” అని ఉపధాచరణంలో వాడి సరిపుచ్చారు. (న్వర్లా.96)” 
(సమగ్రాంధ్రసాహిత్యం 2. సం. పుట. 131-133) 


తిక్కన హరిహరనాథ తత్త విచారంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారి ఈ [క్రింది మాటలు విలువైనవి. “కల్ప్సితములైన 
నామరూప భేదములచే భగవంతుని పేరను, మతము పేరను దారుణ కలహములకు లోనై అలజడి పొందుచుండిన ఆంధ్రులకు 
తిక్కన (ప్రసాదించిన భగవత్తత్త్రము హరిహరనాథుడు.” 


పీఠిక - 24 
“హరిహరనాథ నామరూపములను గూర్చి ఆం(ధులలో భిన్నాభి ప్రాయములు కలవు..ఆ తత్తము సగుణము, సాకారమును 
ఐనప్పుడు శివకేశవాత్మకము; నిర్గుణమును, నిరాకారమైనపుడు ఉపనిషత్రృతిపాదితమైన పరమాత్మ - ఓంకారము తద్వాచకము. 
ఆ తత్త్వము సగుణాత్మకముగా సాకారముగా ఆరాధనీయమైనపుడు శ్రీయన గౌరినాబరగెడి స్రీతత్త్యము. అయ్యది నిర్గుణాత్మకమై 
ఓంకార వాచ్యమైనపుడు హ్రీంకార వాచ్యమగును. ఈ అర్థమునే తిక్కన షష్ట్యంత పద్యములలో నిట్టు వ్యక్తమొనర్భెను: 


క “ఓంకారవాచ్యునకు నన । హంకార నిరూఢ భావనారాధ్యునకున్‌ 
ట్రాంకారమయ మనోజ్ఞా। లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్‌”. (విరా.1.32) 


కాబట్టి హరిహరుని శివకేశవాత్మకమూర్తిగా భావన చేయుట ఆరాధనార్థము. అప్పు డా దేవుడు భక్తిగమ్యుడు; 
యోగగమ్యుడైనప్పుడు హరిహరునకు ఆకారము లేదు. 'నాదామృత ధారాసారరూపుండు” 'నాసా(గ నివాసరసికుండు మరియు 
వ్యాసుని వాజ్మయ(ప్రపంచమునకు హరిహరనాథుడు లక్ష్యమట. 'వేదవ్యాస వచోవిభవ లక్ష్య హరిహరనాథా!' 


క్త 'శ్రీసంపాది పదాంబుజ! । నాసా(గ్రనివాస రసిక! నాదామృత ధా 
రా౭_9_సారరూప! వేద | వ్యాస వ్యంజిత విహార! హరిహరనాథా!' (భీష్మ.1.1.) 


అక్కడ వేదవ్యాసవచస్సు అనగా బ్రహ్మసూత్రము అని అర్థము. కావున (బ్రహ్మసూత్రములలో ఏ పరతత్తము నిర్దేశింపబడినదో 
ఆ పదార్థమే తిక్కనార్యునకు లక్ష్యమైన హరిహరనాథతత్త్యము. అదియే ఉపనిష(త్రతిపాదితము. ఆ తత్త్వము జ్ఞానగమ్యము. 
అంతేకాదు. ఆ దేవుడు 'క్రతుభూషణమణి'. నిత్యాగ్నిహోత్రపరతం(త్రులకు, (క్రతుపరాయణులకు, 'అపూర్వ' మనెడి వేదవిహిత 
కర్మానుష్టాన ఫలము నొసగెడి యజ్ఞపురుషుడు. కావున ఆ దేవుడు పూర్వమీమాంసా (ప్రతిపాదితమైన తత్త్వము కూడా అగును... 


“ఈ హరిహరనాథ తత్త్వము తిక్కనగారు కల్పించినది కాదు. వ్యాసుని భారతమున గల అనేక తత్తములలో ఒక 
తత్త్యముగనున్నది. మజియు విష్ణుని అష్టోత్తర శతనామావళిలో “హరిహరరూపైక మూర్తయే నమః” అన్నచోట పేర్కొనబడినది. 
ఇట్లు అనేక తత్త్యములలో నొకటిగ, అనేక నామములలో నొకటిగా నున్న ఆ సర్వదేవతాద్వైతమూర్తియైన తత్త్యమును తిక్కనార్యుడు 
ధర్మాద్వైతమూర్తియైన భారతమున ఏకైక పరతత్త్యముగా (ప్రతిష్థించెను. భారతకృతిపతియైన హరిహరనాథుడు ఏదో ఒక [గ్రామమున 
వెలసిన, గుడి కట్టించుకొన్న దేవుడు కాడు. సృష్టిస్థితిలయములకు కర్తయైన విశ్వమయుడు. సారాంశమేమనగా హరిహరనాథుడు 
శైవులకు, వైష్ణవులకు, కర్మిష్టులకు, జ్ఞానులకు, భక్తులకు, యోగులకు, మం(త్రోపాసకులకు, తపస్వులకు, సాధారణ శరణ్యుడు. 
ఐహిక మనోరథములనుగాని, ఆముష్మికసుఖమునుగాని, మోక్షపదవినిగాని, యోగసిద్దినిగాని ప్రసాదించెడి సర్వఫల ప్రదాత. తిక్కన 
భారత రచనావసరమున హరిహరనాథుడు సాక్షాత్కరించినపుడు 'జన్మాంతర దుఃఖముల్‌ తొల(గునట్టుగం జేసి కృతార్థుం జేయవే' 
అని (బ్రహ్మానందస్థితిని కోరి నమస్కరింపగా ఆ దేవుడు “జనన మరణాదులైన సంసారదురితములకు నగపడకుండంగ6 దొల( 
గు తెరువుగను వెలుంగు నీకిచ్చితి” నని వర మొసగెను. అనగా మోక్షమన్నమాట. తన జీవితయా(త్ర సార్థకమైనదనియు, 
మోక్షపదవి నిశ్చితమని ఎరిగియు, అంతతో కర్మసన్న్యాసము చేయక లోకసం(గ్రహార్థమై భారత రచన కుప(క్రమించెను.” (ఆంధ్ర 
సాహిత్య చరి(త్ర.పు.210-213) 


13. తిక్కన ఆరణ్యపర్వశేషం ఎందుకు రచించలేదు? 


ఉ  “ఆదరణీయ సార వివిధార్థ గతిస్ఫురణంబు గల్లి య 
ష్టాదశపర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ నం 
దాది. దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వ విశారదుండు ఏ 
ద్యాదయితుం డొనర్భె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. (నిరా.1.6.) 


పీర్రిక - 25 


పదునెనిమిది పర్యాల మహాభారత రచనా ప్రణాళికలో నన్నయభట్టు మూడు కృతులు (పర్వాలు) దక్షతతో నిర్వహించాడని 
తిక్కన కొనియాడాడు. నన్నయభట్టు మూడు పర్వాలు పూర్తిగా రచించాడా? రచిస్తే తరువాత కొంతకాలానికి కొంతభాగం 
శిథిలమైతే, ఎజ్టాప్రెగ్గడ ఆరణ్యపర్వశేషం పూరించాడా? ఆరణ్యపర్వం అసమ(గంగానే ఉండిపోయిందని తెలిసి కూడా తిక్కన 
సోమయాజి దానిని ఏవో కారణాల వలన వదలిపెట్టి విరాటపర్వంనుండి రచనం చేయటం ఆరంభించాడా? తిక్కన, ఆయన 
శిష్యులు, మిత్రులు తప్ప తరువాతి కవులందరూ ఎల్టాపైగ్గడను ఆరణ్యపర్వశేషకర్తగా కీర్తించటంలో గల అంతరార్హ మేమిటి? 
మొదలైన అనేక ప్రశ్నలు బుధజనులను వెంటాడుతూనే ఉన్నాయి. నన్నయభాగం నరాంకితం కావటం, తిక్కన భాగం దైవాంకితం 
కావటం, ఆరణ్య పర్వరచన అనర్థదాయకమనే అనుమానం ఉండటం మొదలైన కారణాలను కొందరు చెప్పినా అవి నిలిచేవి 
కావని తేలిపోయాయి. తిక్కన పాటించిన ఒక విశిష్ట సాహిత్య నీతిని ఎజ్టాపైగ్గడ పాటించాడనీ భావించటం జరిగింది. (వివరాలకు 
చూడండి. ఆరణ్యపర్వం ప్రథమ ద్వితీయ భాగాల పీఠికలు). వీటన్నిటితోపాటు మరికొన్ని కారణాలను ఊహించే అంతర్గత 
సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఆరణ్యపర్వకథ తన రచనా(ప్రవృత్తికి అనువైనదిగా తిక్కన భావించినట్టు లేదు. కారణాలు కొన్ని: 


1. తిక్కన “ఉభయ కవి మిత్రుడు.” (శ్రవ్యకావ్య మర్యాదలలో దృశ్యకావ్యమర్యాదలను సమన్వయించి ఉభయ కావ్యకళాతత్త్య 
విభవోజ్ఞ్య లత్యాన్ని (ప్రకటించడానికి “విరాటపర్వం” శ్రీకారంగా తోడ్పడింది. 


2. తిక్కన జీవితేతివృత్తం మహాభారతేతివృత్తంలో (ప్రతిఫలించటం విరాటపర్వంనుండి ప్రారంభమయింది. మనుమసిద్ధి 
భూపాలుడి అజ్ఞాతవాసం పాండవ అజ్ఞాతవాసంతో సరిపోలుతుంది. తిక్కన ఓరుగల్లు పయనం, రాయబార లక్షణం, రాజనీతి 
నైపుణ్యం ఉద్యోగపర్వంతో ఉన్మీలిస్తాయి. ఆరణ్యపర్వకథ తిక్కన ఆత్మాశ్రయ స్వభావానికి అనురూపమైనది కాదు. 


3. మహాభారత కథ జగ(త్రసిద్దం కాబట్టి పూర్వపర్వంలో జరిగిన కథ చెప్పకుండానే విరాటపర్వం మొదలుపెట్టవచ్చును. 
పఠితలకు ఏమాత్రమూ అసౌకర్యం ఉండదు. అంతేకాదు; అన్ని పర్వ్యాలూ ఒకేరకంగా ఉండవు కాబట్టి ఒక్కొక్కపర్వాన్ని ఒక్కొక్క 
విధంగా చెప్పవచ్చును - (విరా.1.42) 'వలసినట్టు చెప్పవచ్చియుండు” అన్నాడు. ఆరణ్యపర్వంకంటె విరాటపర్వం తీరే వేరు. 


4. వైశంపాయనుడు “పరమ పవి(త్రులగు పాండుపు(త్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ 
వారల వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా విని” (విరా. 143) జనమేజయుడు విరాటపర్వకథను గురించి ఒక ప్రశ్న 
వేశాడట. ఈ వాక్యంలో తిక్కన ఆరణ్యపర్వ కథాస్వభావాన్ని తెలిపాడు. అది పాండవుల చరిత్రను (కథను లేదా శీలాన్ని) అనేక 
ఉపాఖ్యానాల నాధారంగా చేసికొని వ్యాఖ్యానించినట్టు ఉంటుందట. వనవాస(వ్రతాన్ని సముచితంగా అనుష్టించిన పద్దతి సవిస్తరంగా 
చెప్పినట్టుంటుందట. తిక్కన కథాకావ్య స్పృహ ఎక్కువగా కలవాడు. ఆఖ్యాన ఉపాఖ్యానాల సమ్యబ్నిర్మాణాన్ని నిర్వహించినవాడు 
నన్నయ. ఎరాటపర్వ కథ దానికి భిన్నంగా ఉన్నది. అందువలన విరాటపర్వంతో కథ నారంభించటం నన్నయ వస్తు నిర్మాణ 
దృష్టికంటె విలక్షణంగా గోచరించేది. విరాటపర్వంలో ఉపాఖ్యానాలే లేవు కూడా. అందువలన దాని వైనమే వేరు. 


5. ఆరణ్యపర్వం వరకు నన్నయ కథాకథనానికి వన్నెపెట్టే వర్షనలే నిర్వహించాడు. కథలో ఒదిగిన రూపకనిర్మాణాన్నే 
రూపుకట్టించాడు. విరాటపర్వంనుండి ఆ తీరు మారింది. తిక్కన కథనూ వర్లననూ అభినయాన్నీ హరిహరనాథుడి రూపంవలె 
సగం సగం చేసి సంవిధానం చేశాడు. నన్నయ రచన కృతి (కావ్యం) కాగా, తిక్కన రచన ప్రబంధమయింది. 


ఇటువంటి అనేక విధాలైన అంతర్గత కావ్యలక్షణాల వలన తిక్కన విరాటపర్వం నుండి ఆరంభించటమే జొచిత్యవంతంగా 
గోచరిస్తున్నది. అంతేకాదు. అష్టాదశపర్వాలలో మిగిలినవాటి కంటె విరాటపర్వానికి విశిష్టలక్షణాలను నాలుగింటిని పేర్కొన్నాడు 
తిక్కన. దానితో పర్వాలన్నీ ఒక యెత్తు; విరాటపర్వ మొక్కటీ ఒక యెత్తు-అని తిక్కన భావించినట్టు స్పష్టం. తిక్కన రచన 
చదివిన తరువాత తెలుగువారందరూ ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తారు కూడా. 
14. విరాటపర్వం హృదయాహ్లాది 
౧ 


హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేది విరాటపర్వమట! ఈ లక్షణం అన్నిటికంటె మొదట లెక్కించతగిందట! ఆహ్లాదం 
కలిగించేది ఎవరికి? సహృదయులకు. పేరు విరాటపర్వం. విరాటనగరంలో పాండవులు అజ్ఞాతవాస జీవితాన్ని నిర్వహించిన 


పీర్రిక - 26 


కథను చెప్పేది కాబట్టి అది విరాటపర్వం. ఆహ్లాదం విరాటుడి వలన పాండవులకు కలుగవచ్చును; పాండవుల వలన విరాటుడికి 
కూడా కలుగవచ్చును; కథను తన్మయత్వంతో భావించే సహృదయులకు వారిరువురి వలన ఆహ్లాదం కలుగవచ్చును; కవి 
వర్లనల వలన, కల్పనలవలన పరితలకు ఆహ్లాదం కలుగవచ్చును. ఈ విధంగా నాలుగు రకాల ఆహ్లాదం కలిగించే స్వభావం 
విరాటపర్వకథకు సహజంగా ఉన్నదని తిక్కన నిర్దేశం. 


విరాటపర్వంలో సహృదయ స్టానీయుడు జనమేజయ మహారాజు. అతడు కథను వినదలచుకొని వేసే ప్రశ్నలోనే 
శ్రోతృహృదయాన్ని వ్యక్తం చేస్తాడు. మూలంలో అతడు వైశంపాయనుడిని ఇట్లా అడిగాడు: 


“కథం విరాట నగరే మమపూర్వపితామహాః । అజ్ఞాతవాసముషితాః దుర్యోధన భయార్షితాః ॥ 
పతివ్రతా మహాభాగా సతతం (బ్రహ్మవాదినీ । (ద్రౌపదీ చ కథం బ్రహ్మ న్నజ్ఞాతా దుఃఖితా-వసత్‌॥” (సం.4.1-2) 


“పాండవులు దుర్యోధనుడి వలని భయంతో పీడితులై అజ్ఞాతవాసం ఎట్టా గడిపారు? పతివ్రత, పుణ్యాత్మురాలు, 
శ్రీకృష్ణస్మరణ తత్పరురాలు అయిన ద్రౌపది దుఃఖంతో ఎట్టా గడిపింది? అని జనమేజయుడి ప్రశ్నలు. ఇందులో (శ్రోత కోరుకొంటున్న 
ముఖ్యవిషయమేమంటే - దుర్యోధనుడు చారచక్షువై పాండవులను గుర్తించాలని యత్నిస్తూంటే, ఆ ప్రయత్నం సఫలం కాకుండా 
రహస్యంగా కష్టాల కోర్చి, దుఃఖంతో కాలం ఎట్టా గడిపారో చెప్పుమని అడిగాడు. కథాకథనంలో (శ్రోత కోరుతున్న ప్రధానతాత్పర్యమది! 
మరి తిక్కనగారి జనమేజయుడి తీరు వేరు. 


చ. “మహిత సముజ్ఞ్యలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా 
సహితముగాంగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై 
నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగునేండు మత్పితా 
మహులు చరించి? రంతయు. [గ్రమంబున నా కెటుంగంగం జెప్పు మా!” (విరా.1.44 


పాండవులు సహజంగా సమున్నతమైనవీ, సముజ్ఞ్యలమైనవీ అయిన ఆకారాలు కలవారు. వారు మారురూపాలు ఎట్టా 
ధరించారు? రూపాలకు వేషాలు మారినా వారి తేజస్సులు మారవు. ఒకవేళ తేజస్సులను కూడా కప్పిపుచ్చుకొని అణగిమణగి 
ఉన్నారనుకొన్నా, వారు సహజంగా అభిమానధనులు కావటంతో సేవావృత్తిలో మాటపడి సహించే ప్రవృత్తి తక్కువ. అయినా వారు 
తలవంచి ఎట్టా మసలగలిగారు? వారు అనామకులు కారు. లోకమంతా వారిని గుర్తించి పూజించే మాననీయులు. ఎంత 
తమను తాము గోప్యంగా ఉంచుకొని తిరుగుతున్నా ప్రజలు వారిని గుర్తించి పూజిస్తారు. అట్టి లోకకీర్తి గలవారు లోకాన్ని ఎట్లా 
కన్నుగప్పారు? సరే! పాండవులు మగవారు. ఎన్ని తిప్పలైనా పడి ఎట్లాగో తమను తాము రక్షించుకొంటారు. కాని, వారు 
భార్యాసహితులే. ఆమెను వదలి అయిదుగురు వేరువేరుగా ఉండటానికి వీలులేదే? ఈ జటిల సమస్యను ఎట్లా ఎదుర్కొన్నారు? 
ఎటువంటి సమయోచిత సముచిత ఉపాయాలతో వారు శత్రువులకు అ(ప్రభేద్యంగా, రహస్యంగా ఆ పదమూడవ యేడు ఎట్లా 
గడపగలిగారు? ఈ (ప్రశ్నలకు సమాధానాలు వరుసగా సవివరంగా నాకు తెలిసేటట్టు చెప్పుమని జనమేజయుడి వేడుకోలు. 
మూలంలో (శ్రోత పాండవులు ఎట్టా భయంతో బాధపడుతూ గడిపారో చెప్పుమని కోరాడు. తెలుగులో పాండవులు ఎట్టా 
నిపుణంగా, అద్భుతంగా అజ్ఞాతవాసాన్ని శత్రువుల కంటబడకుండా నిర్వహించారో వినాలని కోరాడు. అడిగేవారికి అనుగుణంగా 
చెప్పేవారి కథనం సాగుతుంది. అందువలన వ్యాసకథనంలోని పద్దతి శత్రువుల భయం వలన పాండవులు పొందిన (ప్రయాసకు 
ప్రాధాన్యం ఇస్తుంది. తిక్కన కథనంలో 'సమ్యగుపాయ నిగూఢవృత్తిమై నహితుల కప్రభేద్యముగి ఎట్టా చరించారో చెప్పే పద్దతికి 
ప్రాచుర్యం ఉంటుంది. వ్యాసుడి రచన పఠితలకు హృదయోద్వేగం కలిగిస్తుంది. తిక్కన కథ హృదయాహ్లాదం కలిగిస్తుంది. 

మూలంలో జనమేజయుడు తాతలు పడిన బాధలు వినాలని ఆర్రుడై అడిగాడు. తెలుగులో జనమేజయుడు అంత 


అమాయకుడు కాడు. కథకుడికే ఒక పథకాన్ని చూపించగల (ప్రాఢుడు. అందుకే తానడిగిన (క్రమంలోనే కథ చెప్పుమన్నాడు. 
అన్వయం ఇట్లా కుదురుతుంది: (1) మహిత సముజ్ఞ్యలాకృతులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? అన్నది 


పీర్రిక్ర - 27 


మొదటి ప్రశ్న. దీనికి బదులుగా ప్రథమాశ్వాసంలోని కథ ప్రవర్తిల్లింది. పాండవులు మారువేషాలు వేయలేదు. యముడి దయవలన 
వారికి మారురూపాలు వచ్చాయి. రూపాలకు తగిన వేషాలు అమరాయి. ఆ రూపాలు పాండవుల ఆకృతులపై ఆరోపిత రూపాలు. 
అవి వారి సహజమైన మహిత సముజ్ఞ్యలాకృతులను కప్పివైచి ఆరోపిత రూప సహజత్వాన్ని ప్రకటిస్తాయి. అవీ సముజ్ఞ్యలంగానే 
ఉంటాయి. కాని పాండవులని గుర్తించటానికి వీలులేకుండా ఉంటాయి. (ద్రౌపది సైరంధ్రీరూపం కూడా అటువంటిదే. దానివలన 
శత్రువులకు అప్రభేద్యంగా చరించగలిగారు. [ద్రౌపదీ పాండవుల (ప్రచ్చన్న రూపవైభవాలను వర్గించటానికి తిక్కన తన కావ్యకళాళిల్ప 
వైభవాన్ని విశేషంగా (ప్రదర్శించాడు. మారురూపాలలో మహోజ్ఞ్యలంగా ఉన్నా అసలు రూపాలను గుర్తించలేని నిగూఢవృత్తి ఈ 
ఘట్టంలో పఠితల హృదయాలకు ఆహ్లాదం కలిగిస్తుంది. 

(2) మానధనులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించారు? - అనేది రెండో ప్రశ్న. అభిమానం దెబ్బతినే 
ఘట్టాలలో అజ్ఞాతవాసం భగ్నం కాకుండా పాండవులు సతీసమేతంగా ఎట్టా తమ గౌరవాలను కాపాడుకొన్నారో వివరించి 
చెప్పుమని ఈ (ప్రశ్న తాత్పర్యం. ఈ (ప్రశ్నకు ద్వితీయాశ్వాస వృత్తాంతం ప్రధాన సమాధానం. కీచకుడు ద్రౌపదిని కామించి 
ఆమెను నిండుకొలువుముందు (క్రిందపడవేసి అవమానించాడు. అది ఆమెకూ, పాండవులందరికీ మానభంగమే. భీము డుద్రిక్తుడై 
మహావృక్షాన్ని పెరికి విజృంభించబోయినప్పుడు ధర్మజుడు అతడిని వారించటం, (ద్రౌపదిని మందలించి అంతఃపురానికి పంపటం 
అజ్ఞాతవాస(వ్రతాన్ని నిలుపుకొనటానికే కాని, ఆత్మాభిమానాన్ని చంపుకొని కాదు. అది సమయోచితమైన ఉపాయం. భీముడు 
కీచకోపకీచక సంహారాన్ని నిగూఢవృత్తితో నిర్వహించటం సమ్యగుపాయం. ఈ ఘట్టాన్ని తిక్కన ఒక (ప్రబంధంగా తీర్చిదిద్దాడు. 
మానధనుల మానవీరాన్ని మహనీయంగా పోషించి ఆహ్లాదాన్ని అద్భుతంగా అందించాడు. 


(3) జనమాన్యులు సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? - అన్నది మూడవ (ప్రశ్న. విరాటుడి కొలువులో 
పాండవులూ, (ద్రౌపదీ సేవావృత్తులలో ఉన్నా, వారికి జనాదరణం అపరిమితంగా ఉండేది. కంకుభట్టు రాజు తరువాత రాజంతటివాడి 
వలె సభలో గౌరవాదరాలు పొందేవాడు. మత్స్యభూనాథుడి నీతివిద్య కంకుభట్టు. అతడి మాటమీదనే భీముడిని మల్లయుద్దంలోకి 
దింపాడు. సింహశార్జూలాది (క్రూరమృగాలతో పోరించేవాడు. చివరి కతడి మాటమీదనే భీముడికి ధర్మరాజుతోపాటు ఉత్తమ 
రథతురగాలను ఇప్పించి సుశర్మపై యుద్దానికి నడిపించాడు. నకుల సహదేవులు ఆయా శాఖలలో (ప్రధానాధికారులై రాజు 
మన్ననలను పొంది సుశర్మపై చేసే యుద్దంలో తోడ్పడ్డారు. సుశర్మతో జరిగిన యుద్దంలో విజయం ధర్మజు, భీమ, నకుల, 
సహదేవులు సాధించిపెట్టిందే. విరాటుడి మాన ప్రాణాలను రక్షించి అందరి మన్ననలను పొందిన జనమాన్యుల చరిత్ర 
తృతీయాశ్వాసంలో ప్రధానంగా తురంగలిస్తుంది. 


(4) అహితుల కప్రభేద్యముగ సమ్యగుపాయ నిగూఢవృత్తిమై ఏమిగతి చరించిరి? - అన్నది నాలుగవ (ప్రశ్న. దీనికి 
సమాధానం చతుర్ధ పంచమాశ్వాసాల వృత్తాంతం. అంటే ఉత్తరగోగ్రహణ కథ. ఇందులో బృహన్నల అయిన అర్జునుడు నిజరూపంతో 
కౌరవులను ఓడించి, మరల నిగూఢవృత్తితో విరాటనగరం చేరటం, తరువాత సమ్యగుపాయంతో పాండవులు భార్యాసమేతులై 
బయలు మెరసి, అజ్ఞాతవాస(వ్రతాన్ని నిర్విఘ్నంగా ముగించి ఉత్తరాభిమన్యుల వివాహం జరిపించటం అనే కథ ఇందులో వర్ణితం. 
ఉత్తర కుమారుడి (ప్రగల్భాలూ, అర్జునుడి వీరాలాపాలూ, అతడి యుద్ద విలాసాలూ పఠితలను ఆహ్హాదమగ్నులనుగా చేస్తాయి. 
ఈ విధంగా ప్రశ్నలే కథాప్రగతికి మార్గదర్శకాలు కావటం కూడా బుధులకు ఆహ్లాదదాయకమే. 


విరాటపర్వంలో హృదయాహ్లాదం కలిగించే మరొక విశేషం ఉన్నది. ఈ పర్వం ఒక అంతర్నాటకం వంటిది. పాండవులు 
మారురూపాలతో వ్యవహరించే విచిత్ర కథావృత్తం విరాటపర్వం. వారికి మారుపేర్టుకూడా ఉన్నాయి. వాటికితోడు గూఢనామాలు 
కూడా ఉన్నాయి. ఈ పర్వంలో యథావకాశంగా ఒక్కొక్కరూ మూడు రకాల పేర్లతో సూచించబడుతుంటారు. కంకుడు, 
వలలుడు, బృహన్నల, దామ(గ్రంథి, తంత్రీపాలుడు, సైరంధ్రి అనే మారుపేర్లతో కథ నడుస్తున్నా వారి సహజ నామాలతో 
కథకుడు వారి చర్యలను వివరిస్తుంటాడు. ఇందులో ఒక విశేషం ఉన్నది. కంకుడు వృత్తికి సన్నాసి, మాటల ధోరణికి ధర్మరాజు, 
భీముడు వృత్తికి వంటలవాడు, మల్లుడు. కాని, చేష్టలకు భీమసేనుడు. బృహన్నలది చిత్రమైన అవస్థ. అతడు మారురూపంలో 


పీర్రిక - 28 


పేడి. కాబట్టి పౌరుష కార్యాలకు పనికిరాడు. అంతఃపుర కన్యలకు నాట్యం నేర్పుతాడు. వేషానికి పేడిగా ఉన్నా రోషానికి అర్జునుడే. 
దామ(గ్రంథి, తంత్రీపాలుడు వృత్తులలో నిమగ్నులై ఉన్నా స్వీయప్రవృత్తులను రక్షించుకొనేవారే. అట్టాగే (ద్రౌపది. ఆమె సేవావృత్తిలో 
సైరంధ్రి, మనఃప్రవృత్తిలో పాండవ పట్టమహిషి. పరితలు మారురూపాలలో ఉన్న పాండవుల అసలురూపాలను భావిస్తుంటారు. 
పరితలకు తెలిసిన రహస్యాలు విరాటపర్వంలోని ఇతర పాత్రలకు తెలియవు. వారు భీముడిని చూచి వలలుడని తలపోస్తారు. 
పఠితలు వలలుడిని చూచి భీముడని తెలిసి ఆనందిస్తారు. ఈ రహస్యం తెలియని పాత్రల అజ్ఞానానికి నవ్వుకొంటారు. అయినా 
వాళ్ళు పొందే అనుభవాన్ని కూడా పంచుకొంటారు. కాని, అది నిజం కాదనీ, పఠితలు పొందే అనుభవమే సత్యమని చిత్రంగా 
భావిస్తారు. ఈ ద్వంద్వానుభవమే ఆహ్లాదం. 


కథాకథనంలో ఉత్కంఠా పరిపోషణం వలన ఆహ్లాదం కలుగుతుంది. విరాటపర్వంలో అడుగడుగునా వచ్చే అడ్డంకులను 
అజ్ఞాతవాసవ్రతం భగ్నం కాకుండా సమ్యగుపాయాలతో పాండవులు అధిరోహించటంలో ఉత్కంఠ పోషించబడింది. మల్లముఖ్యుడి 
సమస్య ఉత్కంఠకు అంకురారోపణం చేసింది. అతడిని భీముడు ఓడించటంతో అది ఉత్కంఠావహంగా ముగిసింది. కీచకుడు 
పాండవాజ్ఞాతవాసానికి ప్రళయంగా తారసిల్లాడు. పాంచాలి గుట్టు రట్టుకెక్కితే పాండవుల గుట్టు బయటపడ్డట్ట. సుదేష్ష కపటోపాయం 
పరిస్థితిని తీవ్రతరం చేసింది. సభాసన్నివేశంలో ధర్మజ భీమ [ద్రౌపదుల సంభాషణలు, చేష్టలు ఉత్కంఠకు ఉన్నత స్థాయిని 
కలిగించాయి. భీముడి వ్యూహం, (ద్రౌపది నాటకం, కీచకోపకీచక రహస్య వధ ఉత్కంఠకు ఊపిరిపోశాయి. అవి గంధర్వుల 
చర్యలనే ప్రవాదం కథలో ఉత్కంఠా వాతావరణాన్ని బలంగా సృష్టించింది. దక్షిణోత్తర గోగ్రహణాలు పాండవ ప్రవాసానికి అగ్నిపరీక్షలు. 
ఆ రెండు ఘట్టాలూ ముగిసేంతవరకు పరిత ఉత్కంఠతో ఊగిపోతాడు. పాండవులు బయలుమెరిసే ఘట్టం ఉత్కంఠావహం. 
ఉత్తరాభిమన్యుల ఏవాహం విరాటపర్వంలో ఉత్కంఠకు ఉపసంహారం. ఉత్కంఠతో పఠితకు ఊపిరాడని ఆహ్లాదం కలుగుతుంది. 
అది ఆనందం కాదు. 


15. చతురం విరాటపర్వం 
థి 


మహాభారతంలోని అష్టాదశపర్యాలలో విరాటపర్వం నాలుగవది. వరుసలో నాలుగవది అనటంలో విశేషం లేదు. చతుర్ధ 
శబ్దం వలన బుధజనులకు నాలుగు విశేషాలు స్ఫురిస్తాయి. 1. రాజనీతికి సంబంధించిన చతురుపాయాలలో చతుర్థమైన 
యుద్దోపాయం గమ్యమానం. ఇది ఒక విధంగా సార్థకం. ఈ పర్వంలో పాండవ అజ్ఞాతవాస భంగ కారణాలైనవన్నీ యుద్దంతోనే 
నివృత్తమౌతాయి, లేదా పరిషృతమౌతాయి. మల్ల, కీచక, ఉపకీచక యుద్దాలు, దక్షిణోత్తర గోగ్రహణ యుద్దాలూ అందుకు 

= Ee యు లంత యలు 
సాక్ష్యాలు. 2. రూపక నిర్మాణంలో అంకాలకు సంబంధించిన అర్థ విశేషం రెండవది. సామాన్యంగా సంస్కృతంలో పంచసంధులతో 
కూడిన ఇతివృత్తం గల నాటకం ఏడంకాలలో రచించబడుతుంది. అందులో చతుర్ధ్థాంకం గర్భసంధికి అనుకూలంగా ఉంటుంది. 
కాళిదాస మహాకవి రచించిన అభిజ్ఞానశాకుంతల నాటకంలో చతుర్జాంకం అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. “కావ్యేషు 
నాటకం రమ్యం, నాటకేషు శకుంతలా। తత్రాపి చ చతుర్జో-౦కః తత్ర శ్లోక చతుష్టయమ్‌॥” అని (ప్రసిద్ది. అట్టాగే మహాభారతం 
[ఈ oy | అ (om) (39) 
ఒక నాటకమైతే అందులో విరాటపర్వం గర్భసంధిని నిర్వహించే చతుర్జాంకం వంటిది. ఇందులో పతాకస్థానీయులుగా కీచకుడు, 
సుశర్మ కనబడతారు. వారి కథలు స్వీయ ప్రయోజనాలను సాధిస్తూనే కథాకార్యానికి తోడ్పడతాయి. అర్జప్రకృతి అయిన పతాకతోపాటు 
ప్రాప్యాశ అనే కార్యావస్థ ఇందులో నిర్వహించబడుతుంది. కీచకసంహారం, సుశర్మతోడి, కౌరవులతోడి యుద్దం అనేవి ప్రాప్యాశను 
చిత్రిస్తాయి. పాండవులు కీచక సంహారంతో గండం గడిచి బయటపడతారు; ఉత్తర గోగ్రహణ యుద్దంతో గడువు గడిచి గట్టున 
పడతారు. కార్యం ఏమవుతుందో అనే ఉత్కంఠ గర్భసంధిలో బలంగా ఉండటం గమనార్హం. గర్భసంధ్యంగాలు కూడా ఇందులో 
సాంగంగా అన్వయించబడటం విశేషం. తిక్కన నాటకీయ శిల్ప ప్రాఢికి చతుర్థాంకతుల్యమైన చతుర్హ పర్వనిర్వవాణం 
థ థి 

చతురోదాహరణం. 3. చతుర్విధ రాజవిద్యలలో నాల్గవది దండనీతి. దానిని చిత్రించే ఘట్టాలు ఇందులో స్పష్టంగా కనబడుతున్నాయి 
కాబట్టి చతుర్ణమనే పదం రాజవిద్యాపరంగా సార్థకమవుతున్నది. 4. వేదాంతపరంగా విరాటపర్వాన్ని మోక్షశాస్తంగా భావిస్తారు. 


పీర్రిక్ర - 29 


జీవుడు పురాకృత కర్మఫల భోగం కొరకు ఒక రూపాన్ని ఆశ్రయించి అందులో ఆ భోగాన్ని అనుభవించి చివరకు యోగంతో ఆ 
శరీరాన్నుండి జీవుడిని ముక్తుని చేసికొనటం మోక్షమంటారు. పాండవులు మారురూపాలతో తాము (ప్రతిజ్ఞచేసిన అజ్ఞాత వత 
రూపకర్మను అనుభవించి, అందులోనుండి దైవానుగహంతో నివుణంగా ముక్తులైన విధం చెప్పబడింది కాబట్టి, 
చతుర్ధపురుషార్థతుల్యమైన కథ కలిగిందని తాతికపరంగా వ్యాఖ్యానించ వీలున్నది. తిక్కన వాడిన 'చతుర్హ పదం పై విధంగా 
చతురమైన అర్థ చతుష్టయాన్ని స్ఫురింపజేస్తున్నది. 

16. ఊర్జితకథో పేతం విరాటపర్వం 


ఊర్జిత కథ అంటే బిగువు కలిగిన కథ, లేదా జిగిబిగి కల కథ - అని (శ్రవ్యకావ్యపరంగానూ, ఇతివృత్తం well-knit plot 
అని దృశ్యకావ్యపరంగానూ అన్వయం చెప్పవచ్చును. సంవిధానబంధురమైనది (శ్రవ్యకావ్యకథ; సంధి పంచక బంధురమైనది 
దృశ్యకావ్యకథ. ఈ రెండు లక్షణాలూ విరాటపర్యాని కున్నాయి. తిక్కనను ఉభయ కవిత్వ తత్త విభవోజ్ఞ్యలుడిగా చేశాయి. 


సంనిధాన బంధురమైన కథ 


(శవ్యకావ్యంలో బిగి సన్నివేశ సంవిధానాన్ని కార్యకారణబద్దంగా నిబంధించటంలో స్పష్టమవుతుంది. దీనిని రెండు 
విధాలుగా గమనించవచ్చును: 


1. ఆశ్వాస విభాగం: ధర్మరాజు ధౌమ్యుడి ఓదార్పుమాటలు విని తేరుకొని, తమ్ముల మనోధైర్యాన్ని గమనించి, ధర్మదేవత 
ఇచ్చిన వరాలతో మనసు దిటవు చేసికొని, 'నాకుంజూడ మత్స్యనరపతి సద్దర్మవర్తి, సుజనహితుల డవార్యబాహుబలుండు గాన 
నతనిపాల నందజు. దగవైన పనుల నిలుచు టభిమతంబు”* (1.64) అని నిశ్చయించాడు. దాని కనుగుణంగా వారందరూ 
మెలగవలసిన పనులను నిశ్చయించుకొని కొలువులో సముచితంగా చేరారు. అంతటితో ఆ కార్యం ముగిసింది. (ప్రథమాశ్వాసం 
కూడా ముగుస్తుంది. రెండవ ఆశ్యాసం భీముడు మల్లుడితో యుద్దం చేసి అతడిని జయించటంతో ప్రారంభమై, కీచకుడిని 
సంహరించటంతో ముగుస్తుంది. మల్టుర ద్వంద్వయుద్దం ఇందులోని సంవిధాన శిల్పం. జగదేకమల్లుడిని భీముడు బహిరంగంగానూ 
కీచకుడిని రహస్యంగానూ అద్భుతంగా చంపటం వలన ఉభయ మల్లవిద్యా ప్రదర్శనలతో ఒక సంవిధాన సౌష్టవాన్ని ద్వితీయాశ్యాసం 
సంతరించుకొన్నది. తృతీయాశ్వాసంలో దొమ్మియుద్దం లేదా పలువురు వీరులతో చేసే యుద్దాలు చి(త్రించబడ్డాయి. ఉపకీచకుల 
వధలో ఒకడు పలువురిని చంపిన పద్దతి, సుశర్మ తోడి యుద్దంలో పలువురితో సంకుల, ద్వంద్వయుద్దాలు చేసిన పద్దతి 
వర్లించబడి సజాతీయ యుద్ద సన్నివేశ సంవిధానం సాధించబడింది. చతుర్థాశ్వాసం ఉత్తరుడు రథికుడుగా బృహన్నల సారథిగా 
యుద్దయా(త్ర 'ప్రారంభించటంతో మొదలవుతుంది. [క్రమంగా బృహన్నల అర్జునుడుగా మారి రథికుడ్డై ఉత్తరుడిని సారథిగా 
చేసికొని భీష్మాదికురువీరుల కెదురు నడిచిన ఘట్టంతో ముగుస్తుంది. రథిక సారథులు వ్యత్యస్తమయ్యే వృత్తాంతం ఈ ఆశ్యాసానికి 
సంవిధాన చమత్కారాన్ని సంతరించింది. చివరిది పంచమాశ్వాసం. అర్జునుడు ఏకైక వీరుడై కౌరవ వీరులను నురుమాడటం 
ఇందులోని కథ. ముగింపులో ఉత్తరాభిమన్యుల వివాహం మంగళాంత సూచకం. 

2. ప్రబంధ మండలి : (శ్రవ్యకావ్యపరంగా తిక్కన మహాభారతాన్ని (ప్రబంధ మండలిగా పేర్కొన్నాడు. ఒక కార్యం, ఒక 
నాయకుడు, ఒక రసం, ఒక విశిష్ట రచనాళైలి ఉన్నది ప్రబంధం. విరాటపర్వమంతా కలిసి ఒక (ప్రబంధం కావచ్చును. లేదా, 
మూడు (ప్రబంధాలు కావచ్చును. అవి- 1.కీచకవధ 2. దక్షిణగోగ్రహణం 3.ఉత్తరగోగ్రహణం. ఈ మూడు ఘట్టాలూ నిర్వహణలో 
ప్రబంధాలవంటివే. కీచకవధలో భీముడు నాయకుడు, యుద్దవీరం ప్రధానరసం. దక్షిణ గోగ్రహణంలో నలుగురు పాండవులు 
నాయక స్థానీయులు, యుద్దవీరం రసం. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు నాయకుడు, యుద్దవీరం రసం. అనునాయకుల 
విజయాలన్నీ నాయకుడైన ధర్మరాజుకు అంగభూతాలవుతాయి. అనునాయక కార్యనిర్వహణ రూపాలైన ఈ మూడు ఘట్టాలూ 
మూడు (ప్రబంధాల మండలిగా భావించవచ్చును. లేదా విరాటపర్వంలో పాండవులు ప్రదర్శించిన వీరం ధర్మజనాయకా(శితమై 
ఆరంభంలో మధ్యలో నిర్వహణంలో పోషించబడటం (ప్రబంధశిల్పం. ఇది నిబిడ కథాసంవిధానం వలన సిద్ధించిన ప్రబంధ 
నిబంధనం. తిక్కన విరాటపర్వం కవితాశైలి రసాభ్యుచిత బంధం. వర్లనాత్మక, ఆలంకారిక, నాటకీయ శైలుల త్రివేణీ సంగమం. 


పీఠిక - 30 
3. సంధి పంచక బంధురమైన కథ 


ఊర్టితకథ అంటే దృశ్యకావ్య పరిభాషలో ఇతివృత్తం. 
“ఇతివృత్తంతు నాట్యస్య శరీరం పరికల్పితమ్‌। 
పంచభిః సంధిభి స్తస్య విభాగః సంప్రకల్పితమ్‌.” (నాట్యశాస్త్రమ్‌ 10.1) 


“ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికల్పితమ్‌” అనే పాఠాంతరం కూడా ఉన్నది. వృత్తమంటే కథ. ఇతివృత్తమంటే: 
పంచసంధులతో అలంకరించబడిన కథ. విరాటపర్వం ఒక నాటకమైతే అందులో అయిదు ఆశ్యాసాలూ వరుసగా అయిదు 
సంధులకు ఆలవాలాలై ఉన్నాయి. ప్రథమాశ్వాసంలో ముఖసంధి ఉన్నది. విరాటుడి కొలువులో పాండవులు అజ్ఞాతవాస వ్రతాన్ని 
నిర్వహించాలని సంకల్పించటం బీజం. పాండవులలో (ప్రతివారూ విరాటుడి మనసు మెప్పించేటట్టు వర్తించాలని కార్యం ఆరంభిస్తారు. 
సేవలలో చేరి సేవిస్తారు. ఆరంభ బీజసంబంధం కలది ముఖసంధి. ద్వితీయాశ్వాసంలో ప్రతిముఖసంధి, భీముడు మల్టుడితో 
యుద్దం చేసి ఓడించిన ఘట్టం బిందువు. దానివలన భీముడు శ్నతుమర్దన క్రియకు ఉన్ముఖుడై ప్రధాన కథా (ప్రయోజనానికి 
అడ్డం వచ్చిన శక్తులను తొలగించే ప్రయత్నంలో ఉంటాడు. కీచకుడు (ద్రౌపదిని మోహించి, ఆమెను అవమానించినప్పుడు 
అతడిని సంహరించే తీవ్రయత్నానికి పూనుకొంటాడు. అందువలన (ప్రతిముఖసంధి భాసించింది. మూడవ ఆశ్యాసంలో గర్భసంధి. 
కీచక సంహారార్థం (ద్రౌపదీ భీములు ఒక పన్నాగం పన్నటం, అతడిని అర్హరా(త్రి నర్తనశాలకు రమ్మని సంకేతించటం, భీము 
డతడిని వంచించి చంపటం అనే కథలోనూ ఉపకీచకోదంతంలోనూ గర్భసంధి అలంకరించబడింది. కీచక వృత్తాంత వ్యాప్తి 
కారణంగా సుశర్మతో దక్షిణ గోగ్రహణ యుద్దం జరగటం పతాక. ఫలం సిద్దిస్తుందో లేదో అనే సంశయంతో కార్యయత్నం 
ఊగిసలాడినా చివరకు సంవత్సర నియమం ముగియటంతో ప్రాహ్యాశతో గర్భసంధి సిద్దించింది. దక్షిణ గోగ్రహణ యుద్ద 
విజయానంతరం కథలో (ప్రాప్యాశ ఏర్పడింది. నాలుగవ ఆశ్వాసంలో విమర్శ సంధి. ఇందులో ఉత్తరుడి కథ ప్రకరి వంటిది. 
అజ్ఞాతవాస నియమకాలం తీరటంతో అర్జునుడు నిజరూపం ధరించి కౌరవసేనలపై యుద్దానికి పోవటం విమర్శ సంధి. 
పంచమాశ్వాసంలో నిర్వహణ సంధి అద్భుతంగా నిర్వహించబడుతుంది. అర్జునుడి యుద్ధవీరం, పాండవులు బయలు మెరయటం, 
అభిమన్యుడి వివాహం అనే ఘట్టాలలో కార్యం ఫలాన్ని పొందుతుంది. నాటక వస్తువు కెంతటి నిర్మాణ సౌష్టవం ఉండాలో అంతటి 
బిగువు కలిగిన కథ ఇందులో ఉన్నది. 


తెలుగులో భారత నాటక కర్తలలో ముఖ్యులు తిరుపతి వేంకటకవులు. వారు భారత నాటకాలు వ్రాస్తూ విరాటపర్వకథను 
వదలివేశారు. ఎందువలన అంటే- అది స్వయం సమగ్రమైన రెండు మూడు నాటకాలుగా రచించదగిన ఊర్జితకథ కలది 
కావటమే. కీచక వధను, దక్షిణ గోగ్రహణాన్ని, ఉత్తర గో గ్రహణాన్ని వేరు వేరు నాటకాలుగా కొందరు రచించారు. భారత పాత్రలు 
మారు రూపాలు ధరించి చరించే ఈ పర్వం భారత నాటక (స్రవంతిలో ఒదగటం కష్టం. అది దాని (ప్రత్యేకత; ఒక రకమైన ఊర్జిత 
కథా స్వభావం. 

విరాటపర్వంలో ఉపాఖ్యానాలు లేవు. మొదటి నుండి చివరి వరకు వేగంగా సాగిపోయే కార్యచైతన్యం కథను ఊర్జితం 
చేసింది. ఉజ్జలం చేసింది. 


17. ఊర్చిత కథలో ఒదిగిన నాటకీయత 


విరాటపర్వం ఊర్జితకథతో బిగిని, నాటకీయతతో జిగిని సంతరించుకొన్నది. నిబిడమైన కథలో నిపుణమైన నాటకీయతను 
నింపి కావ్యశరీరానికి సంధిబంధ రూపసౌందర్యంతోపాటు అభినయబంధురమైన విలాసలావణ్యాలను (ప్రదర్శించగల అభివ్యక్తి 
మాధుర్యాన్ని తిక్కన కల్పించాడు. 


కథలో నాటకీయత ఆరు అంశాల నాశ్రయించి ఆవిషృతమౌతుంది. 


పీర్రిక్ర - 31 


= 


కథా సన్నివేశాలను నాటకరంగాలుగా తోచేటట్టు రూపొందించటం - రంగపరికల్పనం. 
2. పాత్రల సంభాషణలే కథకు ప్రాణం పోస్తున్నట్టు నిర్వహించటం - సంభాషణ శిల్పం. 
(హా 
3. మాట్లాడే పాత్రలు చతుర్విధాభినయంలో జీవిస్తున్నట్టు చిత్రించటం - చతుర్విధాభినయ (ప్రదర్శన చాతుర్యం. 
ca. oe 
4. కథలో సహజంగా సాగే వర్షనాంశాలను రూపక మర్యాదలుగా మలచటం - రూపక మర్యాదల రూపకల్పనం. 


5. రసాభ్యుదయోల్లాసంతోపాటు రసాభ్యుచిత బంధాన్ని కూడా పోషించి రక్తి కట్టించటం - (శ్రవ్యకావ్యశైలితో దృశ్యకావ్యశైలిని 
సమన్వయించటం. 


6. ఉభయ కావ్యశిల్పాలనూ జొచిత్య పోషకంగా ఉన్మీలింప చేయటం - ఉభయ కావ్యప్రాఢి పాటించే శిల్పం. 


వీటిని సమన్వయించుకొంటూ సమీక్షిస్తే తిక్కన రచనలో నాటకీయత సాక్షాత్కరిస్తుంది. అయిదాశ్వాసాల విరాట 
పర్వకథను విశ్లేషిస్తే ముప్పది రంగాల మహారూపకంగా తోస్తుంది. మూడు నాటకాల సంపుటిగా ముచ్చట కొలుపుతుంది. ఆ 
రంగాలలో పరిమాణాన్ని బట్టి చిన్నవి కొన్ని, అంకాలవలె పెద్దవి కొన్ని. స్వభావాన్ని బట్టి వాటిని సభారంగాలనీ, సమావేశరంగాలనీ, 
సంభాషణ రంగాలనీ, సమరరంగాలనీ నమీక్షించవచ్చును. పాత్రలను బట్టి ఏకపా(త్ర, ద్విపాత్ర, బహుపాత్రరంగాలనీ 
విశ్లేషించవచ్చును. ప్రదర్శన ప్రవృత్తిని బట్టి స్థిరరంగాలనీ, చల(ద్రంగాలనీ, మిశ్ర రంగాలనీ వివేచించవచ్చును. వీటిలో స్టలకాలపాత్రలకు 
మ! ama అథ థి 
సంబంధించిన ఐక్యత్రయాన్ని సంభావించవచ్చును. వీటిలో కొన్ని సమాంతర నిర్మాణ, రసభావ, రచనా శిల్పాలను 'ప్రకటించేవిగా 
కనబడవచ్చును. (శ్రవ్యకావ్యంలో ఒదగగలిగిన దశరూపక స్వభావ సన్నివేశాలను యథావకాశంగా విరాటపర్వంలో విశేషంగా 
సహృదయులు సందర్శించవచ్చును. ఇంత వైవిధ్యంతో కూడిన నాటకీయత ఈ పర్వంలోని ఊర్జిత కథకు ఉజ్ఞ్యల తను 
ప్రసాదించింది. 


(1) సభారంగ సప్తకం : రాజు తీర్చిన కొలువు సభ. విరాటపర్వంలో విరాటుడు రాజు. అతడి పురంలో అజ్ఞాత 
బీవితం సాగిస్తున్నారు పాండవులు; సంవత్సరం గడిచేంతవరకు విరాటుడికి పాండవులు అంగభూతులు. అయినా వారు పరోక్షంగా 
విరాట నగర, సా(మ్రాజ్య రక్షకులు. వారి కథ కనుకూలంగా విరాటుడు అయిదుసార్లు సభ తీర్చిన ఘట్టాలను తిక్కన తీర్చిదిద్దాడు. 
ప్రతినాయకుడైన దుర్యోధనుడు, నాయకుడైన ధర్మరాజు తీర్చిన సభలను తుల్యబలంతో తిక్కన చిత్రించాడు. రంగాలలో 
సభారంగాలకు సమున్నత స్థానం ఉన్నది. అవి వట్టి సన్నివేశాలు మాత్రమే కావు; వస్తుధ్వనితో రసధ్వనిని పోషించటానికి తిక్కన 
వాడుకొన్న చక్కని శిల్ప సామగగ్రులు. 


బయలి కొలువు : పాండవులు మారురూపాలతో విరాటనగరంలో ప్రవేశించేటప్పుడు దైవయోగం వలన విరాటుడు 
బయలి కొలువు తీర్చి ఉన్నాడు. మూలంలో యుధిష్టిరుడు రాజసభలో (ప్రవేశించినట్టున్నది. తిక్కన దానిని బయలికొలువుగా 
మార్చాడు. రాజసభలో మంగత్రులచేత నిశ్చయించబడిన కార్యకలాపాలకు [ప్రాధాన్యం ఉంటుంది. బయలి కొలువులో (ప్రజలతో 
రాజుకు ముఖాముఖి ఏర్పడుతుంది. పాండవ (ప్రవేశానికి బయలికొలువే సముచితం. నిండుకొలువులో రాజు మంత్రిమండలి 
సలహాలతో తీర్చులిస్తాడు. బయలి కొలువులో తానే స్వయంగా రుటితి స్ఫూర్తితో నిర్ణయాలు తీసికొని అమలు చేస్తాడు. కథకు 
కావలసింది ఈ రెండో మెలకువే. అందువలన పాండవులకూ విరాటుడికీ మాత్రమే సంభాషణలు నడుస్తాయి. కథ 
వేగవంతమవుతుంది. తిక్కన మార్పు సన్నివేశౌచిత్యానికి చక్కని ఒరవడి. 


తిక్కన సభను కల్పించటంలో ఎట్టా చొరవ తీసికొన్నాడో, దానిని నిర్వహించటంలో కూడా మూలం కంటె ముందుచూపుతో 
శ్రద్ద తీసికొన్నాడు. దానిని నాలుగు అంశాలలో మనం గమనించవచ్చును. 1. విరాటుడిలో సాత్మిక సంస్కారాన్ని సముచితంగా 
పోషించటం. 2. పాత్రోచిత చతుర్విధాభినయాలను చిత్రించటం. 3. పాండవుల (ప్రవేశ క్రమాన్ని మూలంలో కంటె భిన్నంగా 
సంఘటించటం 4. భావికథార్థ సూచనలతో ఉభయకావ్యప్రాఢి పాటించే శిల్పాన్ని ప్రదర్శించటం. 


పీర్రిక్ర - 32 


విరాటుడు ఆనాడు బయలి కొలువు తీర్చటం దైవనియోగం. ఇది తిక్కన ఆ రంగావహనకు ఇచ్చిన అన్వయ సూ(త్రం. 
ఈ రంగంలో వ్యవహరించే పాత్రలన్నీ దేవు డాడించే పాత్రలు. పాండవు లజ్ఞాతంగా విరాటుడి కొలువులో ఉండాలి. మారురూపాలలో 
ఉన్నా పాండవులు మహిత సముజ్ఞలాకృతులు. వారి ఆకారాలను చూచిన విరాటుడు వారందరూ మహారాజయోగానికి అర్హులని 
భావిస్తాడు. వారి పుట్టుపూర్యోత్తరాలను గురించి గుచ్చి గుచ్చి అడుగుతాడు. తన రాజ్యాన్ని సైతం ధర్మజాదులకు ఇచ్చుకొనటానికి 
సిద్దమౌతాడు. వారందరూ ధర్మరాజు కొలువులో ఉండి ఆయన (ప్రశంస లందుకొన్నారని చెప్పుకొన్నా, వారు అయిదుగురు ఆ 
రోజే వరుసగా తన కొలువులో చేరినా, అతడు వారిని పాండవులని గుర్తించలేకపోయాడు. ఆ తరువాత సుదేష్ల, కీచకుడు సైతం 
వారిని పాండవులుగా, సైరంధ్రిని |ద్రౌపదిగా గుర్తించలేకపోయారు. ఇది కూడా దైవనియోగమే. మారురూపాలతో (ప్రజల మధ్యకు 
వచ్చిన పాండవులను (ప్రజలూ, రాజూ గుర్తించలేకపోయారనటం భావికథాగతికి ధ్వని సంకేతం. దుర్యోధనుడి చారులుకూడా 
వారిని మారురూపాలతో గుర్తించలేకపోయారు. వారి వీరకృత్యాలవలన మాత్రమే దుర్యోధనుడు అనుమానించగలిగాడు. 
పాండవులను గుర్తించగలిగినవారు ఆ కాలంలో ఒకరో ఇద్దరో ఉన్నారు. వారు భీష్ముడు, (ద్రోణుడు. వారు రంగంలో 
ప్రవేశించేంతవరకు పాండవులకు భయం లేదని వస్తుధ్వని. 


మూలంలో విరాటుడు నిర్మల హృదయుడు, సంస్కారవంతుడు. తిక్కన చిత్రించిన విరాటుడు సాత్వికగుణ 
సంపన్నుడేకాక, సాతికాభినయ సమర్ధుడు. వ్యక్తుల రూపరేఖలను చూచి వారి జాతకాలను చెప్పగలిగిన గడుసరి. ఎంత ఉత్తముడో 
అంత ఉద్విగ్న హృదయుడు. తెలిసి తెలిసి ఎవరికీ అపకారం చేసేవాడు కాడు. ధర్మజుడే అన్నట్టు అతడు అక్షరాలా సద్ధర్మవర్తి 
సుజనహితుడు. అయినా అవార్యబాహుబలుడు. బయలి కొలువులో విరాటుడి చేష్టలు ఈ లక్షణాలన్నిటికీ అభినయ వ్యాఖ్యలు. 


విరాటుడు - సన్నాసి రూపంలో వస్తున్న ధర్మరాజును చూచి (త్రిమూర్తులతో పోల్చాడు. త్రిజగాలనూ ఏలదగినవాడన్నాడు. 
మూర్జాభిషిక్తులు ('మైక్కదగిన పాదపద్మాలు గల స(మ్రాట్టుగా ఉన్నాడని ఊహించాడు. మహాత్ముడని ప్రశంసించాడు. 
మత్స్యరాజ్యాన్నంతా అతడి కిచ్చినా తక్కువే అనుకొన్నాడు. ప్రజలందరూ అతడిని చూచి ప్రత్యుత్తానం చేస్తే తానూ లేచి, 
గద్దియ దిగి నమస్కరించి, ఆయన ఇచ్చిన ఆశీస్సులను పొందాడు. ధర్మరాజును సముచిత సమున్నతాసనం మీద కూర్చుండబెట్టాడు. 
వినయంతో కుశల (ప్రశ్నలు ప్రారంభించాడు. మూలంలోని విరాటుడికి ఇంత భక్తి శ్రద్దలూ, వినయవివేకాలూ లేవు. తెలుగు 
విరాటుడి మనస్సులో మొదట ధర్మరాజు చిత్రాన్ని ఇట్టా ముద్రించాడు కాబట్టే, ఆ తరువాత అజ్ఞాత వ్రతాంతంలో ధర్మరాజును 
గుర్తించి అతడు నిశ్ళంకగా- 'వినయంబు మిగుల గుంతీతనయా([గ్రజు పాదపీఠతలమున ఫాలంబును బొంద జా6ంగియొక్కి 
యతని కౌంగిలి వడెసె సమ్మదము తళుకొత్తన్‌ (5.340) అని తిక్కన చెప్పాడు. బయలు మెరిసిన ధర్మరాజును (మొక్కిన 
విజ్ఞతకూ, అతడి కౌగిలి పొందగలిగే యోగ్యతకూ తగిన బీజాలను విరాటుడి హృదయక్షేత్రంలో ఈ కొలువులోనే నాటాడు 
తిక్కన. దానితో తిక్కన చెక్కిన చైతన్యశిల్పమయ్యాడు విరాటుడు. 


విరాటుడిలో సాతి కభావస్సందన సాం(ద్రంగా స్ఫురిస్తుంది. మదించిన ఏనుగు వలె వస్తున్న వలలుడిని చూచి విరటుడు 
ఉలికిపడ్డాడు. వెక్కసపడ్డాడు. అతడి విపుల వక్షస్థలాన్ని చూచి పరవశించాడు. భూతలానికి దిగివచ్చిన సూర్యుడో చంద్రుడో అని 
ఊహించాడు. భీము డంగీకరించగా హర్షోత్కర్షంతో మనసులో పొంగిపోయాడు. పేడిరూపంలో దాగి ఉన్న అర్జునుడి సహజ 
వీరలక్షణాలను లోలోన భావించి తన కోదండాన్నీ రథాన్నీ ఇవ్వటానికి సిద్దమయ్యాడు. బృహన్నల శాపవృత్తాంతం విని 
విషజ్ఞహృదయుడైపోయాడు. ముద్దులు మూటకట్టే తన కూతురు ఉత్తర నిండుసభలో తనకు మొక్కితే విరాటుడు ఉబ్బిపోయాడు. 
కూతురును మక్కువతో దగ్గరకు తీసికొన్నాడు. ఆమె మొగంలో తన మొగముంచి కళ్ళారా చూచాడు. మునివేళ్ళతో ఆమె 
ముంగురులు సవరించాడు. పులుకుపులుకున చూచాడు. శిరోజాలను వాత్సల్యంతో స్పృశించాడు. విరాటుడికి ఏ భావమైనా 
అరకొరగా రాదు. గట్టు పొంగేటట్టు ప్రవహిస్తుంది. బృహన్నల చేతిలో ఉత్తరను ఉంచుతూ అంపకాలప్పుడు ఆడపిల్లను అత్తమామల 
చేతులలో పెడుతున్నంత ఆర్భాటం చేశాడు. కూతురిని గురుకులానికి పంపుతున్నంత సంబరపడ్డాడు. నకుల, సహదేవులకు 
వారు కోరుకొన్న ఉద్యోగాలిచ్చి మనసులో తృప్తిపడ్డాడు. మూలంలో విరాటుడికి ఇంతటి నాగరకమైన అభినయ నైపుణ్యం లేదు. 
ఇది విరాటుడికి తిక్కన నేర్పిన నాట్యవిద్య. 


పీఠిక - 33 

రూపాలూ వేషాలూ మారి సాక్షాత్తూ రూపకంలోని నటులవలె రంగప్రవేశం చేసిన పాండవులను అటు వ్యాసుడూ, 
ఇటు తిక్కనా అభినివేశంతో వర్షించారు. వ్యాసుడు పాండవుల రూపవేషాల వివరాలను తెలుపుతున్నట్లు వరించగా, తిక్కన ఒక 
క్రమపద్దతిలో పాత్రోచిత వేషధారణను అమర్చాడు. తిక్కన వేషాలంకరణమర్మజ్ఞాడుగా పాత్రలను చిత్రించి ఆంగికాభినయాన్ని 
సాంగంగా సాక్షాత్కరింపజేశాడు. దానికి తోడు పాత్రోచిత విశిష్టాభినయ ముద్రలను (౧౭౧౧8౧09) తిక్కన మేళవించాడు. 
దానితో పాత్రోచితాభినయం చేయగలిగిన సుశిక్షిత నటులుగా తెలుగులో వెలుగొందారు. వారి సమున్నత రూప వైభవాలకు 
అనుగుణంగా సీసపద్యాలను, వృత్తాలనూ వాడి తిక్కన ఛందోమయమైన శిల్పాలంకారాన్ని సంతరించాడు. ధర్మజ భీమార్జున 
ద్రౌపదుల రూపాలూ, ఉత్తర సౌందర్యం సీసపద్యాలలో చిత్రించటం విశేషం. తిక్కన పాత్రలకు వలెనే సీసపద్యాలకు కూడా 
క్రమాలంకార సంస్కృతిని అలవరచాడు. 


మూలంలో ధర్మరాజాదులు మాట్లాడుతున్నప్పుడు వారికి అసత్యదోషం కలుగకుండా శ్లేషార్థ విశిష్టపద ప్రయోగాలతో 
వాచికాభినయాన్ని సాగించాడు వ్యాసుడు. అది బుషి అయిన వ్యాసభట్టారకుడు పాండవులలో సత్యనిరతిని కాపాడటానికి చేసిన 
ఉదాత్త ప్రయత్నం. సంస్కృత శబ్దాలలోని వ్యుత్పత్తిమూలకమైన శ్లేషను తెలుగులోనికి తెచ్చి తెలుగుదనాన్ని తగ్గించ తలచుకొనలేదు 
తిక్కన. తాను చేస్తున్న ఈ మార్పును విజ్ఞులు విమర్శిస్తారని ముందే ఊహించి ధర్మరాజుతో మన ముందరికాళ్ళకు బంధాలు 


వేయించాడు. 
ఆ. “ఉన్నరూప పలుకు నన్నరు లెక్కడ(। గలరు? తోంచినట్టు పలుకు పలుక 
నైన చందమయ్యె; నంతియకా కంత । పట్టి చూడంగలరె యెొట్టివారు?' ' (విరా.1.191) 


ఈ మాటలు నాలుగు ప్రయోజనాలు సాధిస్తున్నాయి. సన్న్యాసి రూపంలో ఉన్న ధర్మరాజు వేదాంత ధోరణిలో 

పలుకుతున్నట్టు పాత్రోచిత సంభాషణను చిత్రించటం ఒక ప్రయోజనం. శ్లేష నాశ్రయించి నిజం పలికినట్లు చిత్రించటం మానవ 
(30) ౧M (30) 

పాత్రల సహజ స్వభావం కాదని తిక్కన భావించినట్లు చెప్పటం రెండవ ప్రయోజనం. ఒకవేళ కవిత్వంలో శ్రేషమయంగా పాండవులు 
మాట్లాడినట్టు రచించినా పాఠకు లంత సులభంగా అర్థం చేసికొనలేరని తిక్కన భావించటం మూడవ ప్రయోజనం. తిక్కన ఒక 
పద్యంలో ఏదైనా విశేషాన్ని నిక్షిప్తం చేసి చెప్పితే దానిని తరువాతి పద్యంలోనూ వచనంలోనూ సూచించటం పరిపాటి. అందువలన 
ఈ శ్లేషోకులను తిక్కన మన్నించి ఉండకపోవచ్చును. ఈ మూడే కాక, నాటక శిల్పమైన మరొక (ప్రయోజనాన్ని ఉద్దేశించి 
ధర్మరాజుచేత ఈ మాటలు తిక్కన పలికించి ఉండవచ్చును. 


“మృదు లలిత పదాఢ్యం, గూఢశబ్బార్ధహీనమ్‌। జనపద సుఖబోధ్యం, యుక్తిమ నృత్యయోగ్యమ్‌ 
బహుకృత రసమార్గం, సంధి సంధానయుక్షమ్‌ । స భవతి శుభకావ్యం, నాటక (ప్రేక్షకాణామ్‌” 


అన్న భరతుడి వాక్యం తిక్కనకు కొలమానంగా నిలిచి ఉంటుంది. అందువలన మూలంలో కంటె భిన్నంగా పాండవ 
పాత్రలు శ్లేషను పరిత్యజించేటట్టు తిక్కన చేశాడు. శ్రేషను వదలినా ఉభయ కావ్య శిల్పాన్ని వదలుకొనేటట్టు చేయలేదు. మచ్చుకు 
ధర్మరాజు వాక్య విన్యాసాన్ని సమీక్షిద్దాం. 
మూలం: “యుధిష్టిర స్యాస మహం పురా సఖా । వైయాఘ్రపద్యః పునరస్మి బ్రాహ్మణః 

అక్షాన్‌ ప్రవప్తుం కుశలో-స్మి దేవితా । కజ్కేతి నామ్నాస్మి విరాట విశ్రుతః” (సం.4-6-10) 

నేను పూర్వం యుధిష్టిరుడి చెలికాడినని (ప్రకృతార్థం. నీకూ యుద్దంలో స్థిరంగా తోడుగా ఉంటానని శ్లేషార్థం. 


వ్యాఘ్రపాదగోత్రం వాడినని ఒక అర్థం. యముడి కొడుకునని శ్లేషార్ణం (వ్యాఘ్రం వలె ప్రాణులపై పడేవాడు వ్యాఘ్రపదుడు - 
అంటే యముడు. అతడి కొడుకు వైయాఘ్రుపద్యుడు). నేను బ్రాహ్మణుడనని ప్రకృతార్థం. బ్రాహ్మణుల కోర్కెలను విరివిగా 


పీర్రిక - 34 


తీర్చేవాడనని రెండో అర్థం. కంకుడంటే యముడనే అర్థం కూడా ఉంది కాబట్టి ధర్మరాజనే అర్ధం గూఢంగా స్ఫురిస్తుంది. పాచిక 
లాడటంలో నేర్పరి కావటం అనే వాక్యంలో శ్లేషేమీ లేదు. 'అక్షాన్‌ ప్రయోక్తుం కుశలః' అనే అంశం విరాటుడికి కావలసింది. 
అందులో గూఢార్థంగానీ, శ్రేషార్థం కాని లేదు కాబట్టి, దానిని తెలిసికొని ధర్మరాజును అతడు మన్నించాడు. మిగిలిన మాటలలోని 
శ్లేషలన్నీ అక్కడ నిరర్ధకాలే అయిపోయాయి. అందువలన శ్లేషమూలక ధ్వనిని తిక్కన మన్నించక సన్నివేశానికి “తోచినట్లు పలుకు 
౧ థ ౧ ౧ 
పలుకనైన' చందాన్ని అనుసరించాడు. తిక్కన తన మనసులోని మాటను ధర్మరాజుచేత చెప్పించి మిగిలిన పాండవులందరిదీ 
అదే బాట అని ధ్వనింపజేశాడు. 


తిక్కన పలికించిన మాటలు శ్లేషలు కావు; వ్యంగ్యాలు. నేను ద్విజుడ నన్నాడు. ద్విజశబ్దం బ్రాహ్మణ క్షత్రియ వాచి. 
కురువిషయ జాతుడన్నాడు. పూర్వకాలంలో గోత్రం చెప్పటం పరిపాటి. తిక్కన కాలంలో దేశం చెప్పితే చాలు. సుజన పియుడట! 
అందుకే విరాటుడి వద్దకు వచ్చాడని భావం. ధర్మసుతు సఖుడు కావటం వలన ఉత్తముడని ధ్వని. సన్న్యాసాశ్రమంతో కూడి 
ఉన్నాడట. ప్రస్తుత సన్యాసి వేషం ఒక ప్రయోజనంతో కూడి ఉన్నదని వ్యంగ్యం. రాజులకు కావలసిన బహు వినోదాలు కంకుడికి 
తెలుసునట. ఆ మాట విరాటుడికి ఆసక్తి కలిగించేది. ద్యూత క్రీడ తెలుసట కాని, బంధువులతో మోసగించబడటం చేత దానిమీద 
విరక్తిగలిగి దేశం వదలి లేచివచ్చాడట! అందువలన పందెం లేని జూదమే ఆడతాడట! ధర్మపరుల స్నేహంతో రాజనీతి విద్యలో 
కొంత పరిచయం ఉన్నదట! పేరు కంకుడట! తెలుగులో కంకుభట్టు మూలంలో కంటె ఎక్కువ మాట్లాడాడు. అయినా ప్రతి 
మాటా విరాటపర్వంలో భావికథలో అతనివృత్తంలో సత్యమయ్యేటట్టు మాట్లాడాడు. భావికథార్ణ వ్యంజకమైన పతాకస్థానాన్ని తన 
మాటలతో రూపకమర్యాదలలో నిలుపగలిగాడు. వ్యాసుడి ధర్మరాజు సత్యసంధుడు, తిక్కన ధర్మరాజు వాక్యనిపుణుడు. 


ఇట్లాగే భీమాదుల మాటలూ సాగాయి. తిక్కన వారి మాటలకు వాస్తవరక్తినీ వ్యంజనా శక్తినీ ప్రసాదించాడు. అజ్ఞాతవాసంలో 
పాండవులు పెట్టుకొన్న పేర్లు మూలంలో కంటె తెలుగులో కొన్ని మారాయి. దీనిని గురించి జనహితవ్యాఖ్య ఇట్లా పేర్కొన్నది. 
“మూలంలోనూ, తెలుగులోనూ కొన్ని పేర్లు యథాతథంగా ఉన్నాయి. కొన్ని మార్పు చెందాయి. కారణం ఏమిటో! సంస్కృతంలోని 
పేర్లకు వ్యాఖ్యాతలు అర్థాలు వ్రాశారు. తెలుగులోని పేర్లకు అంతగా అర్థం కొన్నిటి కుదరటం లేదు. 
౧ థ ౧ థి 


ధర్మరాజు- (సం) కంకః (తె) కంకుడు, కంకుభట్టు; కంకుడంటే యమధర్మరాజు, ఇతడు అతని కొడుకు. “ఆత్మావై 
పుత్ర నామా౭సి” - అందుచేత అతడూ కంకుడే. భీముడు - (సం) వల్లవః వలలుడు, వల్లవః అంటే వంటవాడని అర్థం. కాని, 
తెలుగులో ఆ అర్థం ఉందా? పరిశీలించాలి. అర్జునుడు - (సం) బృహన్నలః (తె) బృహన్నల, బృహత్‌= కప్పుబడే, నలః- రలయో 
రభేదః నరః=అర్జ్హునుడు; ప్రచ్చన్నవేషంలో ఉన్న అర్జునుడు. నకులుడు- (సం) (గ్రన్టికః (తె) దామగ్రంథి. గంథమనగా ఆయుర్వేదము. 
అది ఎరిగినవాడు (గ్రన్థికుడు. ఈ అర్థము అళశ్వినీదేవతల కుమారుడుగా సముచితము. సహదేవుడు - (సం) తన్తిపాలః; (తె) 
తం(త్రీపాలుడు. తన్తి= గోశాస్రజ్ఞానం; దీనితో ఆవుల్ని రక్షించేవాడు అని సంస్కృతంలో అర్థం. కాని, తెలుగులో ఒక రేఫం 
అదనంగా చేరింది. దీని కర్ణం అదే అవుతుంది. సంస్కృతంలో తన పేరు అరిష్టనేమి-అని సహదేవుడు చెప్పుకొంటాడు. ఈ 
రెండు పేర్లు ఏమిటో? [ద్రౌపది- (సం) మాలినీ; (తె) మాలిని - మాలలు కూర్చేది. పాండవుల రహస్య వ్యవహారానికి పేర్లు 
రెండింటా సమానమే. అవి వరుసగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బల-అనేవి” (పు.1.245, 246) 


విరాటుడి బయలుసభకు తుల్యంగా సుదేష్ష బయలుసభ చిత్రించబడింది. ఆమె అంతఃపురం నుండి బయటకు వచ్చి 
ఒక భవనోపరితలంమీద చివర నిలిచి బయటి బజారులోకి చూస్తుండగా (ద్రౌపది కనబడుతుంది. ఆకర్షితురాలై ఆమెను చెలితో 
తన కడకు పిలిపించుకొంటుంది. అంతఃపురోచితమైన బయలు సభ. ఎంత చక్కని సామ్యం! సైరం(ధ్రిగా (ద్రౌపది తనను 
పరిచయం చేసికొంటూ తన కైదుగురు గంధర్వులు పతులని చెప్పుకొన్నది. పతివ్రతలుగా వాసికెక్కిన సైరంధ్రీజాతి వనిత నని 
చెప్పుకొన్నది. సత్యాన్ని మనోహరంగా చెప్పికొని అజ్ఞాతవాసాన్ని విజ్ఞతతో నడుపుకొన్న (ద్రౌపది ఈ రంగానికి అనుబంధమైన 
ఉపరంగంలో పాత్రోచితంగా (ప్రవర్తించింది. 


పీర్రిక - 35 


విరాటుడి కొలువులో పాండవులు జ్యేష్టానుపూర్విగా (ప్రవేశించారు. ఆ తరువాత (ద్రౌపది సుదేష్ట అంతఃపురంలో 
ప్రవేశించినట్లు తోస్తుంది. అయినా, ఈరెండు సన్నివేశాలూ సమాంతరంగా జరిగాయి. కాని, కథాకథనంలో (క్రమం పాటించాడు 
తిక్కన. విశేషమేమంటే-తిక్కన వర్షించిన తీరు కుంభకోణ(ప్రతిలో తప్ప మిగిలిన సంస్కృతభారత (ప్రతులలో కానరాదు. కాబట్టి 
భండార్కర్‌ ప్రతిని బట్టి చూస్తే ఈ కల్పన అమూలకం. అయినా, దీని కొక ఆధారం ఒక సంస్కృత (ప్రతిలో ఉన్నది. కాబట్టి 
కల్పిత మనటానికి వీలులేదు. కాగా, తిక్కన ఈ కల్పననే సమర్థించాడని భావించాలి. భండార్‌కర్‌ ప్రతిలో పాండవులు - 
ధర్మరాజు, భీముడు, ద్రౌపది, సహదేవుడు, అర్జునుడు, నకులుడు - అనే (క్రమంలో విరాటుడి కొలువులో ప్రవేశించి నట్టున్నది. 
ఇది వ్యూహాత్మకంగా చేసిన (ప్రవేశం కావచ్చును. ధర్మరాజు ముందు మార్గం చూపాలి. అతడు నగరిలో (ప్రవేశించిన తరువాత 
అతడికి రక్షాకవచంవలె భీముడు ప్రవేశించాలి.వరుసలో పాండవ పట్టమహిషి సురక్షితంగా సుదేష్ల అంతఃపురంలో చేరాలి. అంతవరకూ 
అర్జునుడు ఆమెకు అండగా గుప్తంగా ఉండాలి. ఆ సంధికాలంలో చిన్నవాడైన సహదేవుడు విరాటుడి కొలువులో కుదురుకొనాలి. 
ఆ తరువాత పేడిరూపంలో ఉన్న అర్జునుడు అంతఃపుర (ప్రవేశాన్ని పొందగలగటం జరుగుతుందా? లేదా? అని పరిశీలించాలి. 
అది ధ్రువపడిన తరువాత నకులుడు ప్రవేశించాలి. పాండవులలో ధర్మరాజు తరువాత నకులుడికి ఒక (ప్రత్యేక స్థానమున్నది. 
మాద్రేయులలో అతడు ప్రథముడు. పెద్ద కొడుకులు చేసే పనులు ఏవైనా చేయవలసి వస్తే ధర్మరాజు నకులుడినే ప్రయోగిస్తాడు. 
యక్షప్రశ్నల ఘట్టంలో ఆ పనే చేశాడు. పాండవులలో ఇద్దరే (బ్రతికి ఉండవలసిన అవసరం వస్తే ధర్మజుడి తరువాత నకులుడే 
ఉండాలి. ఈ ధర్మాన్ని ఆ(శయించి ధర్మజాదులందరూ విరాటుడి కొలువులో సురక్షితంగా చేరారన్న విషయాన్ని (ధ్రువపరచుకొన్న 
తరువాతే నకులుడు (ప్రవేశించటం లౌకిక వ్యూహాన్ని అనుసరించి సమంజసం. అయితే ఈ వ్యూహంవలన కథలో ఎటువంటి 
విశిష్ట ప్రయోజనం సాధించబడటం లేదు. కథకు నిబిడబంధం ఏర్పడటం లేదు. తిక్కన అందుకే దీనిని (గ్రహించలేదు. 


పాండవులు జ్యేష్టానుపూర్విగా ప్రవేశించటంతో కథలో ఐక్యత సాధించబడింది. పాండవులు తాము అజ్ఞాతవాసంలో 
(( « బ్య 
ఎట్టా మెలగాలని భావించి ఏ క్రమంలో ఆ అంశాన్ని ఆవిష్కరించారో ఆ క్రమమే ఇక్కడ పాటించబడింది. రెండవ ఆశ్యాసంలో 
ద్రౌపది, అయిదవ ఆశ్వాసంలో అర్జునుడు పాండవులను జ్యేష్టానుపూర్విగానే పరిచయం చేశారు. తిక్కన ఆ పద్దతినే ఇక్కడ 
పాటించాడు. వా రేవరుసలో వచ్చినా ఇతరులు గుర్తించలేని విధంగా యమధర్మరాజు వరం వారికి ఉండటం దైవనిర్లయం. 
అట్టని తిక్కన పాండవ పురుషకారాన్ని తక్కువ చేయలేదు. ప్రయోజనం లేని వ్యూహాన్ని ప్రవేశపెట్టలే దంతే! 


ఎందువల్లనంటే - పాండవులు బయలు మెరయటంలో మొదట అర్జునుడు నిలుస్తాడు. కాని, విరాటుని ఎదుట 
ధర్మరాజుతో కలిసి వస్తాడు. దీనికీ మూల(ప్రతిలోని ప్రవేశక్రమానికీ పొత్తు కుదరలేదు. ఇక కౌరవుల ఆలోచనలో ధర్మరాజున్న 
దేశం గోసంపదతో వర్దిల్లుతుందని భీష్ముడు చేసిన సూచన విరాటనగరంలో పాండవులుండ వచ్చునన్న ఊహకు ఊపిరిపోసింది. 
ఒక (స్తీ కారణంగా గంధర్వుడు కీచకుడిని వింతగా చంపాడన్న వార్త భీముడినీ, (ద్రౌపదినీ గుర్తించటానికి తోడ్పడింది. ఆ 
తరువాత ఉత్తరగోగ్రహణంలో అర్జునుడిని గుర్తించటం కుదిరింది. మూల భారతం - ఈ [క్రమాన్ని ధ్వనింపజేసేటట్టు ప్రవేశ క్రమాన్ని 
కల్పించిందని భావించినా ధర్మజ భీమ (ద్రౌపదుల (ప్రవేశం తరువాత సహదేవ నకులుల నడుమ అర్జునుడిని ఎందుకు పేర్కొన్నదో 
తెలియటం లేదు. అందువలన తిక్కన వీటన్నిటికంటె పాండవుల ధర్మశీలాన్ని తెలిపే జ్యేష్టానుక్రమమే జౌచిత్యమని భావించి 
ఉండవచ్చును. 


దీనికి తోడు మరొక బలమైన కారణం కూడా ఉన్నది. తిక్కన దేశీయ దృక్పథం కలవాడు కాబట్టి ఉత్తరాది ప్రతుల 
కంటె దక్షిణాది ప్రతులలో కానవచ్చే విశేషాలకే ఆయన (ప్రాముఖ్యమిస్తాడని విమర్శకులు భావిస్తారు. మచ్చుకు ఆచార్య 
వి.రామచంద్రగారి ఈ పరిశీలన గమనించతగింది. 


“శ్రీ పి.పి.యన్‌.శాస్తిగారి దాక్షిణాత్యప్రతియే జాత్తరాహిక ప్రతికంటెం దిక్కన భారతమునకు. జేరువగా నున్నదని 
చెప్పుట కాధారములైన కొన్ని యంశముల నిదే విరాటపర్వమునుండి యుదాహరించుచున్నాను. 


పీర్రిక - 36 


(1) పాండవులు విరాట నగరము సొచ్చుటకు మునుపు ధర్మరాజు దుర్గాస్తవ మొనర్చినట్టు జౌత్తరాహ(ప్రతిలో నున్నది. 
ఇది తిక్కన భారతములోంగాని, దాక్షిణాత్య సంస్కృత ప్రతిలోలాని లేదు. 


(2) అర్జునుడు కౌరవులతో మార్కొనునప్పుడు అతని యుద్దమును జూచుటకు దేవేంద్రాదు లమరావతి నుండి 
విమానస్థులై వచ్చి యాకాశవీథిలో నదృశ్యులై నిలిచినట్లు దాక్షిణాత్యప్రతి యభివర్షించుచున్నది. (అధ్యా. 62 శ్లో. 1-24). ఈ 
విషయ: మతిసంక్షిప్తముగానే యైనను దెలుంగు భారతములోం గన్నడుచున్నది. ఇది యౌత్తరాహిక ప్రతిలో లేదు. 


(3) దాక్షిణాత్యప్రతిలో భీమార్జునులు రహస్యముగా ధర్మరాజును గలిసికొనుటయు, విరాటాదులను జంపెదమనుటయు, 
ధర్మజుండు వారిని వారించుటయు వర్షింపబడియున్నవి. (అధ్యా. 63. శో 94-112). ఇది తెలుగు భారతములో నున్నది. 
బౌత్తరాహిక (ప్రతిలో లేదు. 


(4) తెలుగు భారతములో నుత్తరుండు అర్జ్హునున కుత్తర నిమ్మని విరాటునికి బోధించుటయు, వల్లెయని విరాటు 
డంగీకరించుటయు నుల్లేఖింపబడియున్నది. ఇది దాక్షిణాత్య ప్రతిలోనే గాని (అధ్యా.65) యౌత్తరాహిక (ప్రతిలో లేదు. 


(5) తెలుగు భారతములో దుర్యోధనుడు పాండవుల యగపాటు సమయకాలము ముగియకమునుపే జరిగెనేమో 
తెలిసికొనుటకై ధర్మరాజుకడ కొక దూతను బంపును. అత డా దూతకు సమయాబ్దములు నిండెనని చెప్పి పంపును. ఈ 
విషయము సంస్కృతమున దాక్షిణాత్యప్రతిలోనేగాని (అధ్యా.66) బౌత్తరాహిక ప్రతిలో లేదు. 


(6) పాండవు లాయుధములను శమీవృక్షమున నిక్షేపించి, విరాట నగరమున కేగుటకు మునుపు యమునిం (బ్రార్థించి 
యెవరికి వలసిన వేషములను వారు ధరించినట్టు తెలుంగు భారతములో నున్నది. ఇది దాక్షిణాత్య ప్రతిలో. గలదు. (అధ్యా 
7.శ్టో,3-10). బౌత్తరాహిక (ప్రతిలో నీ (ప్రసక్తియే లేదు. ఇంకను గావలెనన్నచో నిట్టి విషయము లనేకములు చూపవచ్చును” 
(తిక్కన కవితా శిల్పము. పు.9-10). ఇటువంటి తిక్కన దేశీయదృక్పథమే పాండవ (ప్రవేశ ఘట్ట రచనకు కూడా దోహదమై 
ఉండవచ్చును. 


తిక్కన తీర్చిన సభారంగాలన్నీ సన్న్యాసిగా ప్రవేశించిన ధర్మరాజు స(మాట్టుగా బయలు మెరయటానికి ఏర్పాటైన 
శిల్పసోపానాలుగా అమరటం విశేషం. బయలి సభలో ధర్మజుడు విరాటుడిని ఆశ్రయించినట్లు పైకి తోచినా విరాటుడే ధర్మజుడికి 
నమస్కరించి ఆశీస్సులను పొందినట్టు చిత్రించటం అత డున్న పూజ్యస్టానానికి వ్యంజకం. భీమాదులు ధర్మజుడి కొలువులోని 
వారమని చెప్పుకొన్నప్పుడు విరాటుడు నిస్సంశయంగా వారిని కొలువులో చేర్చుకొనటం ధర్మరాజుకు విరాటుడి హృదయంలో 
ఉన్న గౌరవ స్థానానికి సంకేతం. రెండవ సభలో కీచకుడి దుష్ప్రవర్తనాన్ని చూచి, సైరంధ్రి (ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విముఖుడై 
నిష్క్రమించిన విరాటుడి కొలువులో (ప్రభువు తరువాతి ప్రభువువలె మాట్లాడాడు ధర్మరాజు. కీచకుడి వలన విరాటుడు (గ్రహణం 
పట్టాడు. ఆ దురవస్థ నుండి అతడిని ఉద్దరించగలిగిన ధర్మదేవతగా ధర్మరాజు విరాటసభారంగంలో (ప్రవేశించాడు. నిజానికి 
విరాటనగర ప్రభుత్వ శాసకుడు ధర్మరాజైనాడు. ఆ రెండోరంగంలో దక్షిణగో గ్రహణవార్త విని విరాటుడు ఉగ్రుడై బంధుహితవర్గంతో 
యుద్దానికి సిద్దమయ్యే రంగం మూడవది. అందులో విరాటవర్గం చేసే వీరసన్నాహాలు విసృతంగా వర్లించబడతాయి. అయినా, 
అతడి బలం చాలదని విరాటుడు బయలి సభలో నిలబడటం స్పష్టం చేస్తుంది. ఇది నాలుగవ రంగం. మొదటి బయలిరంగానికి 
సమాంతరమైన రంగం. అవసరం వస్తే యుద్ధంలో సాయం చేయగలమని పాండవు లిచ్చిన మాటను నిరూపించుకొనవలసిన 
వీరరంగం. ధర్మరాజు తననూ భీమనకులసహదేవులనూ యుద్దవీరులుగా పరిచయం చేసికొని మహారథాలను పొందటం కథలో 
విజయహేతువుగా ధ్వనించబడుతున్నది. పాండవులు కీచకులను చంపి విరాటుడిని దుష్టశక్తుల నుండి విముక్తుని చేశారు. 
ఇప్పుడు వైరశక్తుల నుండి రక్షించి విజయుడిని చేశారు. దక్షిణ గోగ్రహణంలో పాండవులు విరాటుడి ప్రాణ మాన రాజ్య రక్షణం 
చేశారు. 


పీర్రిక - 37 
తే. “ఒడలు సిరియును నాకు నీయొసశగినవియ । కానం దగ సమర్పించెదం గరుణ; న్‌ 
సమ శతించి యిమ శ్రత్యుదేశంబుం గావు; । పంచి పనిగొని నన్ను రక్షించుకొనుము.” (వరా.3.224) 


అని విరాటుడిచేత అనిపించుకొన్నారు. ఈ సన్నివేశంలో నైతికంగా, ధార్మికంగా, లౌకికంగా మత్స్య దేశానికి రాజు 
ధర్మరాజని తేలింది. దానిని పాండవులు బయలు మెరసిన సభలో నిరూపించుకొన్నారు. విరాటుడి సభలో పాండవుల ఉనికి 
అభేద్యమని వ్యంగ్యంగా నిరూపితమయింది. ఈ విధంగా సభారంగ సప్తకం అజ్ఞాతవాసంలో కూడా ధర్మరాజు స(మ్రాట్టుగానే 
సమ్మానించబడటాన్ని ధ్వనింపజేస్తున్నది. 
(2) సన్నివేశ రంగాలూ, సంభాషణ శిల్సాలూ 


విరాటపర్వం సన్నివేశ బంధురం; సంభాషణ సుందరం. ప్రతి సన్నివేశం ఒక ప్రయోజనాన్ని సాధిస్తుంది. ప్రతి సంభాషణం 
ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సన్నివేశాన్ని సంభాషణలు నాటకీకరిస్తాయి. సంభాషణలతో సన్నివేశం ఉభయ కవిత్వ తత్త్యవిభవోజ్ఞ్వలం 
బౌతుంది. విరాటపర్వమంతా ఈ గుణాలకు విరామం లేని ఉదాహరణమే. అయినా హృదయాహ్లాదం కొరకు కొన్ని సన్నివేశరంగాలూ, 
కొన్ని సంభాషణ శిల్సాలూ పరిశీలిద్దాం. 


(1) సంభాషణమంటే అడిగిన దానికి అనువైన సమాధానమివ్వటమనే అర్థంలో తిక్కన వాడాడు (విరా. 2.274). కీచకుడు 
నర్తనశాలకు రాబోతున్నాడని భీముడికి తెలియచెప్పటానికి వంటశాలకు వచ్చింది ద్రౌపది. చతురోక్తితో ఒక చక్కని కందపద్యం 
చెప్పింది. దానికి భీముడు కూడా చతురోక్తితో ఒక కందపద్యంలో తిరిగి సమాధానం చెప్పాడు. ఆ రెండు పద్యాలు మల్లెచెండ్లవలె 
మనోహరాలు. వాటిని తిక్కన అభినయదళాలలో పొదివి చెప్పిన తీరు ఆహ్లాదకరం. చూడండి. సగం వికసించిన పద్మం వలె 
మొగం తేటపడి ఉన్నదట (ద్రౌపదికి. ఆమె వాయుపు(త్రుడిని చూడగానే అతడిలో గుట్టుగా ఉన్న (క్రోధాగ్నిని రాజబెట్టాలని మనసు 
కలిగిందట. దానికి చతురోక్తిని సాధనంగా తీసికొన్నదట! చతురోక్తి అంటే నర్మోక్తి కావచ్చును. నిపుణోక్తి కావచ్చును, సరసోక్తి 
కావచ్చును. తలచుకొన్న పనిని సాధించగలిగే కార్యోక్తి కావచ్చును. ఈ లక్షణాలన్నీ కలిసిన ప్రాఢోక్తి కావచ్చును. తిక్కన (ద్రౌపది 
'ప్రొఢి పాటించు శిల్పాన్నే' ప్రదర్శిస్తుందికదా! 


క్త “నా కొజ6ంత6 దీర్చి వచ్చితి; | నీ కొటంతయ యింక, సూతునిం దెగజూడన్‌ 
లోకము వంచింపను దగు । చీశటిరే యొదవె; నేమి సేసెదొ చెపుమా!” (విరా.2.271 


'నా వాటా పని నేను చేసివచ్చాను నా మాట నిలుపుకొన్నాను. ఇక నీ వంతే మిగిలి ఉన్నది. కీచకుడిని చంపటానికీ, 
లోకం కన్ను కప్పటానికీ అనువుగా ఈ రోజు చీకటి రోజయింది. ఏమి చేస్తావో ఏమో!” అన్నది. భీముడిని రెచ్చగొట్టే నేర్పే 
ఇందులో చాతుర్యం. 'ఆడదాన్ని నేనే అనుకొన్న పనిని అనుకొన్నట్టుగా చేసి చూపించాను. మరి నీవు మగవాడివి ఏం చేస్తావో? 
పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. నీకు కార్యసాధనోత్సాహం ఉన్నదో లేదో?' అని సరసంగా మాట్లాడుతూనే సాహసాన్ని 
ఎగద్రోసింది. చీకట్లో లోకం కన్ను కప్పి కీచకుడిని చంపటమే ఇక నీ పని - అని లక్ష్యాన్ని గుర్తు చేసింది. ఆ మాట విని భీముడు 
తన పనిమీద (ద్రౌపది ఎంత (శ్రద్ద చూపుతున్నదో గమనించాడు. తన (క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసే ప్రజ్ఞను లోలోన మెచ్చుకొన్నాడు. 
ఆమె ముఖం వికసింపజేసికొంటూ, హర్షంతో, ఆశతో, ఆకాంక్షతో, ఆసక్తి కలిగించేటట్టు మాట్లాడుతూ ఉంటే భీముడు చిరునవ్వు 
చిలికిస్తూ పలికాడట! మగువ మనసు తెలిసిన మనోహరుడు మందహాసం చేయటం సరసోక్తికి ఫలం. చతురోక్తిలోని సరసత్వానికి 
సమాధానం అభినయంతో ఇచ్చాడు భీముడు. వరుసగా ఆమె ప్రశ్నలకు నిపుణంగా సమాధానం చెప్పనారంభించాడు. అంటే 


సంభాషించాడని అర్థం. 


క. _ “నన్నడుగ నేల? నీవును । నన్నీచుండు నేమి మాటలాడితి? రది నా 
కున్నట్టు లెటు(గ6 జెప్పుము । ని న్నే మెచ్చించువాండ నీరజవదనా!” (విరా.1.273) 


పీర్రిక - 38 


'నీవంతు పని నీవు చేశావు. నా వంతు సంగతి నీవడగకుండానే చేస్తాను. ఆ భయం నీకు వద్దు. అయితే ఆ నీచుడూ 
నీవూ ఏమి మాట్లాడారో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుము” అని అడిగాడు. ' ఆ నీచుడు అనే విశేషణమే భీమకోపాన్ని ప్రజ్వలనానికి 
శిఖవలె నిలిచింది. కాని, ఆ క్రోధాన్ని అప్పుడు వ్యక్తం చెయ్యలేదు. కోపం రగులుకొన్నది. దాన్ని మంటగా మార్చాలంటే 
శత్రుకృతాపరాధ (శ్రవణం కావాలి. దానిని కోరాడు భీముడు. వికసించిన ఆమె ముఖాన్ని చూచాడు. మురిపెంగా “నీరజవదనా!” 
అని పిలిచాడు. “నిన్ను నేను మెప్పిస్తానుగా మాటలెందుకు?” అని కొసమెరుపు వాక్యం చిలిపిగా చిలికించాడు. అది మాట కాదు. 
ప్రబంధంలో భావికథార్ణ ధ్వని. నాటకంలో పతాక స్థానం. నర్తనశాలలో కటిక చీకటిలో కీచకుడిని గూఢమర్హన క్రియతో చంపి, 
అంతటితో ఆగక (ద్రౌపది మనస్సులో తనను మెచ్చుకొనాలని అతడిని వికృతపు చావుకు గురి చేశాడు. మాంసపు ముద్దగా 
మార్చివేశాడు. అతడి శవాన్ని చూపుతూ [ద్రౌపది ప్రతీకారం చల్లారేటట్టూ ఆహ్లాదం కలిగేటట్టూ మాట్లాడాడు. ఆమెవైపు చూచిన 
పరాయివాడి గతి అంతేనని ధైర్యం చెప్పాడు. (విరా.2.358) 'పయోజాననా! అనే సంబుద్దితో మురిపించాడు. భీముడి చతురోక్తి 
నర్మోక్తియే కాదు; నిపుణోక్తి కార్యసాధనోక్తి! (మరి కొన్ని వివరాలకు విరా. 2.354 నుండి 361 వరకూ వ్యాఖ్యలోని విశేషాంశాలు 
చూడండి.) 


సంభాషణ రెండు పద్యాలే. అవి పూర్వాపర సన్నివేశ సంభాషణల సంవిధాన సామర్థ్యంతో చతురోక్తులుగా భాసించి 
తిక్కన కవితలో శిల్ఫోక్తులై ఉభయ కావ్యకళావైభవాన్ని ధ్వనిమయం చేస్తున్నాయి. ఇట్లా అల్ఫాక్షరాలలో అనల్ఫార్థభావనం చేయించటం 
తిక్కన సంభాషణ శిల్పం! 


(1) వక్త తన అభిప్రాయం ఎదుటివారు అంగీకరించేటట్టుగా మాట్లాడటం సప్రయోజన సంభాషణం. దీనికి-విరాటుడు 
సుదేష్లతో సైరంధ్రిని అంతఃపురం నుండి పంపివేయుమని నచ్చబలికిన సంభాషణ సార్థకమైన ఉదాహరణ. ముచ్చటగా మూడు 
పద్యాలలో హేతుబద్దంగా విరాటుడు మాట్లాడాడు (విరా.3.31-33). సుదేష్ష దానికి తగినట్టు అంగీకరించింది (విరా.3.34 (వీటి 
వివరణానికి వ్యాఖ్యలో విశేషాంశాలను గమనించండి). 


(॥) ఓదార్పు మాటలు ఎదుటివారి కలత తీరుస్తాయి. అట్టా మాట్లాడటం ఒక సంభాషణ కళ, ఓదార్చ్బేవారిని బట్టీ, 
ఓదార్చబడేవారిని బట్టీ, అప్పటి సన్నివేశాన్నిబట్టీ ఉపశమన వాక్యాల తీరు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు - ఒకటి రెండు: 


ధర్మరాజు బ్రాహ్మణులకు వీడ్కోలు పలికాడు. వారి ఎడబాటు అతడి హృదయాన్ని విషాదంలో ముంచింది. మరల 
అంతమంది (బాహ్మణులకు ఆశ్రయమిచ్చి ఆరాధించుకొనే అదృష్టం కలుగుతుందా? అని కుమిలిపోయాడు. గొంతు 
బొంగురుపోయింది. కన్నీరు మున్నీరయ్యాడు. తమ్ము లెన్ని ఓదార్పు మాటలు చెప్పినా అతడు తేరుకొనటం లేదు. అప్పుడు 
(ప్రక్కనున్న ధౌమ్యుడు అతడి విషాదం తగ్గేటట్టు సంభాషించాడు. 


ధౌమ్యుడికి ధర్మరాజు చిత్తవృత్తి బాగా తెలుసు. అతడు వస్తుతః ధీరోదాత్తుడు. ధీరుడు కాబట్టి అతడు సామాన్యంగా 
విషణ్ఞుడు కాడు కాని, ధర్మహాని కలిగినా, ధర్మాన్ని నిర్వహించలేకపోయినా, ఆ దుస్థితికి దుఃఖిస్తాడు. అది ధర్మహానిభీతివలన 
కలిగే ఆవేదనే కాని, లౌకిక శోకం కాదు. ఈ రహస్యం తెలిసిన ధౌమ్యుడు ధర్మరాజులోని ధర్మవీరుడిని జాగృతం చేశాడు. విధి 
అలంఘ్యమన్న వాస్తవాన్ని గుర్తు చేశాడు. అతడు పురాణేతిహాస కథార్థ స్మృతియుతుడు. అతడి దుఃఖంవంటి దుఃఖం మరొకడు 
పొంది ఉన్నాడన్న దృష్టాంతాలు వింటే చాలు; అంతటివారే అంతటి దురవస్థలపాలై తేరుకొని ధర్మనిర్వహణం చేయగా, నే నా 
పెద్దలు చూపిన బాటనే నడవాలని భావించి తనను తాను నిబ్బరించుకొంటాడు. ఈ మూడు కీలకాలూ తెలిసిన ధౌమ్యుడు 
మూడు పద్యాలు పలుకుతాడు. (విరా. 1.51, 53,54) ఆ మాటలు విని ధర్మజుడు కలకతేరాడు. తమ్ములవైపు మొగమెత్తి 
చూచాడు. ముచ్చటైన ఆ మూడు పద్యాలలో మొదటిపద్యం ధర్మజనాయకత్వ (ప్రశంసకు మణికిరీటం! 


పీర్రిక - 39 


ఉ. _ “ధర్మనిరూపకత్వమున, ధైర్యమునన్‌, మహనీయవృత్తి స 
త్కర్మ విధిజ్ఞతం, జతురతా మహిమన్‌, దృఢబుద్ది నెవ్వరున్‌ 
ధర్మజుపాటిగా రనంగ ధాత్రి. బ్రసిద్దుండ వైన యిట్టి నీ 
పేర్మికి నీడె దుర్రశలపెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌?” (విరా.1.51) 


మనిషిని మూడు రకాలుగా అంచనా వేస్తుంది లోకం. అతడు తాను ఎటువంటి వాడినని భావిస్తున్నాడో అట్లా ఉంటున్నాడా? 
అతడిని లోకం ఎటువంటివాడని భావిస్తున్నదో అట్లా మసలుతున్నాడా? నిజంగా అతడు ఎటువంటివాడో అట్టా ఉన్నాడా! అని. 
ఈ మూడు రకాల ప్రశ్నలకూ ఒకే సమాధానం ఇచ్చేవాడు మహితాత్ముడు. ధర్మరాజు అటువంటివాడు. ధౌమ్యుడు ధర్మజుడి 
ఐదు గుణాలను పేర్కొన్నాడు. అవి లోకంలో రూఢికెక్కాయి అన్నాడు. అవన్నీ విషాదాన్ని కలిగించేవి కావు. అధిగమించగలిగే 
ఆదర్శ గుణాలు. ధర్మజుడు ధర్మాన్ని, లేదా కర్తవ్యాన్ని నిరూపించుకొనే నిశ్చయాత్మక (ప్రజ్ఞ కలవాడు. అతడికి అజ్ఞాతవాస 
వ్రతం కర్తవ్యం. దాని పాలనం ధర్మం. దానిని ఎట్టా నిర్వహించాలో ఆలోచించటం విశేషం. ఆ వివేకోదయం కలిగితే విషాదం 
వెనుకకు తిరుగుతుంది - అని ధౌమ్యుడు మొదటి విశేషణంతో సూచించాడు. ధర్మ నిర్వహణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా 
ధైర్యంతో ఎదుర్కొనటం ధర్మజ లక్షణం. ధర్మవీరులకు విషాదం విరుద్ధ గుణం; దానిని జయించుమని రెండవ విశేషణం 
వాడాడు ధౌమ్యుడు. ధర్మనిర్వహణంలో ఉదాత్తవర్తనంతో కూడిన విజ్ఞత అవసరం. దానిని జ్ఞాపకం చేశాడు. విషాదం విజ్ఞత 
కాదని హెచ్చరించాడు. విజ్ఞత ఉన్నా కార్యాన్ని నేర్చరితనంతో నిర్వహించే ప్రతిభ ఉండాలి. దానిని గుర్తు చేశాడు. విషాద 
పరిత్యాగమే చతురతా మహిమ అని వ్యాఖ్యానించాడు. ఇన్ని ఉన్నా స్థిరబుద్ది కార్యదక్షులకు అవసరం. స్థిరచిత్తులకు విషాదం 
కలగటం స్వభావ విరుద్దం. ఒకవేళ కలిగితే వారు అ(ప్రాఢు లనబడతారు. ధర్మరాజు నిజంగా ధర్మదేవత వరం వలన పుట్టినవాడైతే 
ధీరత్వాన్ని విడిచి విషాదమగ్నుడు కాడని లోకం అనుకొంటుంది. కాబట్టి నీవిట్లా దుఃఖించటం నీ వ్యక్తిత్వానికి తగినట్టుగా 
ఉన్నదా? ఆలోచించుకో!-అని ధౌమ్యుడు ధర్మజుడి వివేకాన్ని మేలుకొలిపి విషాదాన్ని తొలగింపజేశాడు. 


తిక్కన అంతటితో ఆగడు. ఆయన ఉభయ కవిత్వ తత్త్యం వెలారుస్తాడు. ఇది విషాదంలో నుండి వీరుడు పుట్టిన 
వైఖరిని ధ్వనింపజేసే దొడ్డపద్యం. విరాటపర్వ (ప్రబంధానికీ, రూపకానికీ నాంది వంటి పద్యం. అయిదాశ్వాసాల విరాటపర్వ కథలో 
ధర్మజుడు నిర్వహించే నాయక పాత్రలోని అయిదు ముఖ్యాంశాలను ఇందులో శబ్బార్థాల నాశ్రయించి సూత్రధారుడైన ధౌమ్యుడు 
ధ్వనింపజేశాడు. ధర్మదేవుడి వరం వలన ఏర్పడిన మారురూపాలతో విరాటుడి కొలువులో వర్తించవలసిన విధానాన్ని నిరూపించటంలో 
ప్రథమాశ్వాసంలో ధర్మజుడు అగ్రస్థానంలో నిలిచాడు. కీచకుడి వలన ఏర్పడిన విపత్తును ధైర్యంగా ఎదుర్కొనే ప్రవృత్తిని భీమాదులకు 
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నిపుణంగా నేర్చి, తెరవెనుక సూత్రధారిగా నిలిచి ధీరు డనిపించుకొన్నాడు ద్వితీయాశ్వాసంలో, 
దక్షిణ గోగ్రహణ ఘట్టంలో మహోన్నత బుద్దితో విరాటుడిని రక్షించి, సుశర్మను విడిపించి ఉదాత్తుడనీ, సత్కర్మ విధిజ్ఞుడనీ 
ప్రశంసలందుకొన్నాడు. తృతీయాశ్యాసంలో, చతుర్థాశ్వాసంలో ధర్మజ (ప్రసక్తి ఉండదు. కాబట్టి పంచమాశ్వాసంలో ధర్మరాజు 
విరాటుడితో ఉత్తర గోగ్రహణ విజయ (ప్రస్తావనలో అర్జునుడే విజయాన్ని సాధించాడని చెప్పటంలో (ప్రదర్శించిన వాక్సాతుర్య 
మహిమా, బయలు మెరిసేటప్పుడు విరాటుడి గద్దెపై కూర్చున్నప్పుడు ప్రదర్శించిన దృఢబుద్దీ చివరి రెండు విశేషణాలలో 
ధ్వనిస్తున్నాయి. ఇందులోని వస్తు నిర్దేశాత్మక నాందీలక్షణం తిక్కన సాధించిన ఉభయకావ్యశిల్పం. 


(౪) ఒక్కొక్కసారి సన్నివేశంలో (ప్రవర్తిల్లే సంభాషణలను రెండు వైపులా పదునున్న కత్తివలె అటు గతాన్నీ ఇటు 
భవిష్యత్తునూ ధ్వనింపజేసేటట్టు రచించటం తిక్కన ఉభయకావ్యశిల్పం. ధౌమ్యుడి మాటలకు తేరుకొన్న ధర్మజుడు తమ్ములవైపు 
చూచాడు. అందులో ఎంత లోతున్నదో తమ్ములకే తెలుసు. ధర్మజుడి కీర్తిని నిలువబెట్టవలసిన కార్యశూరులు భీమాదులని 
ఆయన చూపులలోని అంతరార్థం. దానిని తెలిసికొన్న భీముడు ఇట్లా అన్నాడు: 


పీర్రిక - 40 


మ. “భవదాజ్ఞాదృఢబంధ సంయమిత శుంభద్వేగమై కాక నాం 
డవలీలన్‌ మన యర్జునద్విపము గ్రోధావేశ దుర్దాంత ద 
ర్చ విలాసోద్భటభంగి నే పడరి కౌరవ్యాంబుజ శ్రేణి. జి 
క్కువడం జేయదె యొక్క వ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లంగన్‌”. (విరా.1.56) 


ఈ మాటలు విని ధర్మరాజు తెలివొందిన మొగంతో శిరఃకంపం చేశాడట! ఈ అభినయ విశేషం భీముడి మాటలలోని 
విశేషాన్ని భావింపజేస్తుంది. అర్జున మదేభ విజృంభణాన్ని మత్తేభవి[క్రీడితంతో వర్షించి చెప్పటం మన తలలూపిస్తుంది. అయితే, 
భీముడు అర్జున పరాక్రమాన్ని గురించి ఇంతగా ఎందుకు చెప్పాడు? అతడి పరాక్రమ (ప్రదర్శనానికి ధర్మజుడి ఆజ్ఞ అనే 
గొలుసులు అడ్డు వచ్చాయని అధిక్షేపించటానికా? ఆనాటి విషాదానికి ఆనాటి ధర్మజవర్తనమే కారణమని ఎత్తిపొడవటానికా? 
భీముడు తనను గురించి చెప్పుకొనకుండా అర్జునుడిని గురించి చెప్పటం మరొకరకమైన నిష్టురం! భీముడి మాట ధర్మజుడికి 
కళంకప్రాయం. ఆ నింద అతడు మోస్తూనే ఉండాలి. ఇక ఇప్పుడు విషాదపడుతూ కూర్చుంటే తమ్ముల ముందు పరువు కూడా 
నిలవదని భావించి అతడు మొగం విష్పార జేసికొని తల ఊచాడా? - అని అనేక (ప్రశ్నలు తలయెత్తుతాయి. ఈ పద్యంలోని 
కీలకమంతా 'నా(డు” అనే కాలనిర్దేశవాచకంలో ఉన్నది. (ద్రౌపదికి భంగపాటు జరిగిన ఆనాడు-అని ప్రకరణార్థం. ఆనాడు అర్జున 
ద్విపాన్ని అనుమతిస్తే కౌరవ్యాంబుజ[శ్రేణిని చిక్కుపరచేదట! అంతే. రూపుమాపేది కాదట! భీముడు అంత నిగ్రహంగా మాట్లాడటం 
ఆశ్చర్యకరం! అయితే ఆ మాట అనిపించింది తిక్కన. నాడు అట్టయింది. ఇకముందు అజ్ఞాతవాస(వతానంతరం ధర్మజుడు 
అర్జునుడిని నియమించే అవసరం ఉండకపోవచ్చును. ఆ సన్నివేశం ఏనాడు ఏర్పడుతుంది? ఏదో ఒక రోజు ఏర్పడుతుంది - 
అనే ధైర్యంతో ధర్మజుడు సంతోషించి తలఊపాడు. 


తిక్కన అంతటితో పఠితలను ఆగనీయలేదు. ఈ పద్యంలో పతాక స్థానాన్ని ప్రజ్ఞావంతంగా నిలిపాడు. విరాటపర్వంలో 
భీముడెన్ని యుద్దాలు చేసినా కౌరవులతో చేసే అవకాశం దొరకలేదు. కాని, అర్జునుడికి మాత్రం లభించింది. 
ఉత్తరగో గ్రహణయుద్దంలో అప్పుడు అర్జునుడు ధర్మజ 'ఆజ్ఞాదృఢబంధ సంయమిత శుంభద్వేగు(డు' కాడు. స్వీయ నిర్ణయంతో 
'కోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్దతి'తో కౌరవ వీరులను చిక్కుపరచాడు. 'నాడు'ను భావికథార్థవ్యంజకంగా సూచించి, తిక్కన 
పతాకస్థానంగా ప్రయోగించి ఉభయ కావ్య శిల్పాన్ని ప్రదర్శించాడు. 


(౪) కొన్ని సన్నివేశాలలో ఒక పాత్ర చేసే సంభాషణలను బట్టి, అభినయాన్ని బట్టి ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని పాఠకు 
లూహించే విధంగా చిత్రించటం ఉభయ కావ్యరచనా శిల్పం. తిక్కన రచనలో ఇట్టి శిల్పం అనల్ఫం. విరాటపర్వమంతా విస్తరించుకొని 
ఉన్న ఈ కళను సమీక్షించటం సాధ్యం కాదు. అయినా మచ్చుకు సుదేష్ష పాత్ర చిత్రణకు సంబంధించినంతవరకు పరిశీలిద్దాం. 


సుదేష్ల విరాటుడి పట్టమహిషి. విరాటపర్వంలో ఆ పాత్ర అంతఃపురాన్ని దాటి బయటికి రాలేదు. అందువలన సన్నివేశాలన్నీ 
ఆమె మందిరానికే పరిమితమై ఉంటాయి. 


ఒకనాడు సుదేస్ల హర్మ్య్యతలంమీద చెలులతో కూడి విహరిస్తూ వీథిలో వెళుతున్న సైరంధ్రినీ ఆమె వైఖరినీ ప్రీతితో 
చూచింది. ఆమెను గురించి తెలిసికొనాలని కుతూహలపడింది. ఆమెను పిలుచుకొని రమ్మని ఇద్దరు '్రాఢాంగనలను పంపింది. 
ద్రౌపది ఉదాత్త గంభీరంగా అంతఃపురంలోకి వచ్చింది. ఆమెను సుదేస్ల గౌరవంతో చూచింది. స్నేహంతో చేతులు ముందుకు 
చాచింది. శరీరంతో నమ్రభావం (ప్రదర్శించింది. దంతకాంతులు సగం వెలువడేటట్టు మందహాసంతో అత్యంత ఆదరంతో 
దగ్గరికి రమ్మని పిలిచింది. (ద్రౌపది దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమె రూపాన్ని ఆపాదమస్తకం చూచింది. కుతూహలంతో జొచిత్యం 
చెడిపోకుండా కుశల(ప్రశ్న లడిగింది. (ద్రౌపది తాను సైరంధ్రీ జాతి వనితననీ, తనకు అయిదుగురు భర్తలనీ, కారణాంతరాల 
వలన తాను శత్రువుల చేత అవమానించబడినట్టూ భర్తలతో కలిసి అడవికి వెళ్ళినట్టూ, బ్రహ్మచర్యంతో ఉన్నట్టూ, ఒక యేడు 
మాత్రం ఇంకా నియమంతో ఉండాలనీ, ధర్మాత్మురాలని విని సుదేష్ల వద్ద సేవలో ఉండాలని వచ్చినట్టూ నివేదించుకొన్నది. కాని, 


ఫీర్రిక్ర - 41 


సుదేష్ట ఆమె మానవాంగన అంటే నమ్మలేకపోయింది. ఎవరివో నిజం చెప్పుమని ఆమెను గ్రుచ్చి గ్రుచ్చి అడిగింది. ఆమె 
అనుమానం పోయేటట్టు (ద్రౌపది మాట్లాడింది. తాను పూర్వం సత్యభామా(ద్రౌపదుల అంతఃపురాలలో సైరంధ్రిగా ఉండేదానననీ, 
పేరు మాలిని అనీ చెప్పి, తనకు వచ్చిన విద్యలన్నీ పేర్కొని ఆమెను అనునయించింది. సేవకు అనుమతించుమని వేడింది. ఆ 
మాటలు విని సుదేష్ల ఆశ్చర్యపోయింది. తన మనసులోని మాట దాచుకోకుండా పైకి చెప్పింది. 


మ. “విను! నీరూపము చూచి మానృపతి యువ్వళ్ళూరు; నే నెమ్మెయిం 


బని గొందుం? దగ నింతులుం దగిలి నీపైం జూడ్కి నెక్కొల్సి నె 
మ్మనముల్‌ విస్మయమంద౦ జూచెదరు; భామా! పల్కు లింకేటికిన్‌?”. (విరా.1.321) 


అందువలన 'నిన్ను భరించటం కష్ట మన్నది. నిన్ను అంతఃపురంలో ఉంచుకుంటే నా నాశనం నేనే 
కొనితెచ్చుకొన్నట్లే' అని కుండ(బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడింది. 
మ్‌ లు [స్‌ (39) లా 


ఆ మాటలకు (ద్రౌపది నిపుణంగా సమాధానం చెప్పింది. తన భర్తలు గంధర్వులనీ, వారు సామాన్యులు కారనీ, 
బలపరా(క్రమాలున్నవారనీ, తనను ఒక్క నిమిషమైనా ఏమరి ఉండరనీ చెప్పింది. అంతటితో ఆగక- 


క “నీచమతి నన్ను నెవ్వండు । సూచిన నా రాత్రిలోనం జూతురు దెగం దా 
రా చపలు హరిహరాదులు । గాచిన బలవిక్రమము లఖర్వము లైనన్‌.” 
క “బంధుశతంబులు శౌర్య మ । దాంధములై శక్తి సంపదాభీలములై 
సింధుర సదృశత నున్నను । సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్‌.” (విరా.1.324-325) 


అని చెప్పి పురుషులు తనవైపు తేరిపార చూడటానికి భయపడతారని, పైపెచ్చు తాను శీలవతిననీ పలికి, సుదేష్లను అనునయ 
వాక్యాలతో అంగీకరింపజేసింది. నీచపు పనులకూ, ఎంగిలితిండ్లకూ నియోగించవద్దని వేడింది. సుదేప్ల సంతోషించి, సైరంధ్రిని 
ఊరడించి, సేవలో ఉంచుకొన్నది. 


స్వభావంలో సుదేష్ష అన్ని విధాలా విరాటుడి అర్జాంగిగా కనబడుతుంది. మంచివారిని మంచి మనసుతో చూడటం, 
సున్నితమైన మనస్సుతో ఉద్విగ్నంగా స్పందించటం, మాటలో నడతలో సంస్కారం ఉట్టిపడటం అనేవి సహజంగా గోచరిస్తాయి. 
ఉదాత్తురాలుగా కనబడుతున్న (ద్రౌపదిని సహజంగా తనంతట తానే పిలిచి ఆదరించిన సుదేష్ల - సేవించదగిన ఉత్తమురా 
లనటంలో అనుమానం లేదు. 


అయితే ఆమె ఆదర్శవంతురాలు కాదు. తెలుపు నలుపుల వింత కలయిక ఆమె వర్తనం. ఒడుదుడుకులు లేకుండా 
బ్రతుకు సాగించా లనుకొనే సుఖమయ జీవి. తన సుఖం కంటె ధర్మం గొప్పదని ఆమె తలంచదు. అందువలన ఆమెలో 
అంతస్సంఘర్షణ అప్పుడప్పుడు చెలరేగుతుంది. ఎట్టాగంటే సైరం(్రిని అందంగా ఉన్నదని ముచ్చటపడి పిలిపించుకొన్నది. మర్యాద 
చేసింది. ఆడవారిని కూడా ఆకర్షించే ఆమె అందాన్ని ఎగాదిగా చూచింది. అబ్బురపాటుతో (ప్రశంసించింది. కాని, ఆమెను 
తనవద్ద ఉంచుకొంటే ఆమె అందమే తనకు శృతువవుతుందని భయపడింది. దానితో - తానే పిలిపించిన (ద్రౌపదిని తిరిగి 
పొమ్మనే స్థితికి వచ్చింది. (ద్రౌపది అనునయిస్తే అంగీకరించింది. దానినిబట్టి ఆమెకు స్థిరబుద్దికాని, స్వయంనిర్లయశక్తిగాని లేవని 

థి = ల థి ఠా (3) నాలి 
తోస్తున్నది. విరాటుడికి కూడా ఈ లక్షణాలున్నాయి. అందుకే వారు కీచకుడి అదుపులో ఉండిపోవలసివచ్చింది. 


తిక్కన వీరి సంభాషణలలో పతాకస్థానాలను (ప్రదర్శించాడు. (ద్రౌపది సౌందర్యం సుదేష్ల మందిరంలో (ప్రవేశించే 
పురుషులను ఆకర్షిస్తుందన్నమాట సత్యం. భయంతోనో, భక్తితోనో సుదేష్ల తన భర్తను సైరం(ధిబారినపడకుండా కాపాడుకొనగలిగింది. 
మరి కీచకుడిని తాను నియంత్రించలేకపోయింది. అది ఆమె దోషమని అంటే ఆమె పూర్తిగా అంగీకరించకపోవచ్చును. (ద్రౌపదికున్న 


పీర్రిక - 42 


అపూర్వ సౌందర్యం వలన కలిగే సహజ (ప్రమాదంగానే ఆమె భావిస్తుంది. అందుకే కీచకుడి పట్ట ఆమె నిర్లిప్తంగా ఉండిపోయింది. 
సైరంధ్రి భర్తలు బలవంతులని విన్నది. కాని, వారి (ప్రభావాన్ని కన్నులారా చూడలేదు. కీచకుడి భవిష్యత్తును సైరంధ్రికీ, ఆమె 
పతులకూ వదలివేసింది. ఇటువంటి (ప్రవృత్తి సుదేష్ణకున్న సంగతి ఆమె మాటలే ధ్వనింపజేశాయి. 


విరాటపర్వంలో సుదేష్టావిరాటులు తుల్యప్రవృత్తులుగా వారి చేష్టలలో మాటలలో ఎట్లా కనపడతారో, ధర్మజులు (ద్రౌపది 
కూడా వారి వాక్యశక్తులలో తుల్య వ్రవృత్తులుగా స్సురిస్తారు. వారు తెలిసి పలికినా, తెలియక పలికినా అవి నిజాలై కూర్చుంటాయి. 
ద్రౌపది తాను సైరంధ్రిగా సుదేష్ల మందిరంలో ఉంటానని పేర్కొన్నప్పుడు ధర్మరాజు నవ్వుతూ 'మన వంశంబును వృత్తంబును 
బెంపును గావంజాలు పుణ్యవతివి; దుర్ద్జనులగు తులువల తలపులు గనుంగొని యేమణక మెలంగంగా వలయుయజాుమీ!' (విరా.1.110) 
అని అన్నాడు. ఆ మాట నిజమై కీచకోదంతంగా ప్రవర్తిల్లీంది. ఇంతకుముందు రెండు కంద పద్యాలూ ఆత్మరక్షణ కొరకూ, 
సుదేష్లను నమ్మించటానికీ (ద్రౌపది అన్నమాటలు కానీ, అవి కీచక ఉపకీచకవధకు సూచికలుగా వర్తిల్లాయి. ఉభయ దంపతుల 
ఊర్జిత లక్షణాలు మాటలతో, చేష్టలతో ధ్వనింపచేయటం తిక్కన రచనా శిల్పం. 


విరాటుడికీ సుదేస్లకూ ధర్మభీతి కంటె మించి బంధుప్రీతి ఉన్నది. ఆ రెండింటికి ఘర్షణ వస్తే బంధుట్రీతివైపే ఎక్కువ 
మొగ్గుచూపుతారు. (ధర్మో రక్షతి రక్షితః అనేది (ద్రౌపది ధర్మజాదుల పట్ల సుముఖంగానూ, సుదేష్టావిరాటుల పట్ల విముఖంగానూ 
వర్తిస్తుంది.) కీచకుడు సుదేష్టమందిరంలో ఆమె ఎదుటనే సైరం(ధ్రిని మదనావేశంతో వింతవింతగా పలకరించాడు. మదనవికారాలను 
ప్రదర్శించాడు. తనను పలకరించటానికై వచ్చినప్పుడు సుదేష్ట కూర్చుండటానికి బంగారు గద్దె వేయించి అతడి పట్ట 
భ్రాతృవాత్సల్యంతో “ప్రియము చూడ్కి ముసుంగువడి చూచింది. అతడు క్షేమసమాచారాలు మాని సైరంధ్రిని గురించి ప్రశ్నల 
వర్షం కురిపిస్తూ ఉంటే ఉక్కిరిబిక్కిరైపోయింది. ఉపాయంతో అతడి మాటలు తప్పిద్దామని ప్రయత్నం చేసింది. కాని, 


విఫలురాలయింది. 


సైరంధ్రి పలికిన మందలింపులకు చిన్నబోయి సింహబలుడు సుదేష్ట వద్దకు మరల వచ్చాడు. సైరం(ధి వివరాలను 
చెప్పుమని ఆమెను తొందరపెట్టాడు. తమ్ముడి మనఃస్థితిని చూచి విచారించి, రాగరసమగ్నుడైన వాడు తన మాట విని మాట 
మార్చుకుంటాడా? 'మాయదైవమ! నేనేమి చేయుదాన?' అని బాధపడింది. అయినా ప్రయత్నించి చూస్తానని అతడి భోగవనితల 
సౌందర్యాదులను జ్ఞాపకం చేస్తూ నీరసాకార అయిన సైరంధ్రిని కోరటం ఏమి బాగున్నది? అని మందలించింది. అతడు 
మొండికెత్తి ఏ ఉపాయంతోనైనా సైరంధ్రిని తనకు కూర్చకపోతే మన్మథబాధతో చనిపోతానని బెదిరించాడు. అప్పుడు చనువుగా 
తమ్ముడితో “మనసులేని మగువల పొందు సుఖమీయిదని రసికసూ(త్రాన్ని వల్లించింది. చివరకు ధర్మవర్తనాన్ని బోదించి 
మందలించింది. 


తే. “ఆయురైశ్వర్యకీర్తుల నపహరించు । పరసతీ సంగమము ధర్మపథమునందుం 

బరంగువారలు పరిహరింపంగ6 గనియు । వినియు6 దెలియవె యిది దుర్వివేకమగుట?” (విరా.2.69) 

అని హెచ్చరించింది. గంధర్వుల వలని భయాన్ని బయట పెట్టింది. కానితెరగుల పోయి వివేకవంతులు అపథ్యమైన 
పనులు చేయరని చెప్పి, తన మాట వినుమని (బ్రతిమిలాడింది. ఇంతవరకు ఆమె ధర్మశీలగా, అంతఃపుర ధర్మరక్షకురాలుగా 
ఆమె మాటలు నిరూపిస్తున్నాయి. 

గంధర్వు లెదిరిస్తే కీచకుడు తన బలంతో వారిని చంపుతానన్నాడు. తన మేలు కోరితే సైరంధ్రిని కూర్చుమన్నాడు. 
దైన్యంతో అక్కకాళ్ళమీద పడ్డాడు. సుదేష్ల చిన్నబోయింది. పొంగివస్తున్న కన్నీళ్ళను కళ్ళల్లోనే దాచుకొన్నది. లోన ధర్మసంఘర్షణ 
పడింది. అందులో బంధుప్రీతికి మొగ్గుచూపింది. గతి లేక తన మనోగతిని మార్చుకొన్నది. 
ఉ. “అవలవచ్చు నాపదల కన్నిటి కోర్చి లతాంగి. గూర్చి కా 

క్రీ వెడమాటలన్‌ మరల. డెన్నివిధంబులం జూపి చెప్పినం, 


పీర్రిక - 43 


గావలమైన వీండు; తగుకార్యము వట్టునె? వీని కమ్మెయిం 
జావు నిజంబు మన్మథునిశాతశరంబులనైన నక్కటా!” (విరా.2.78) 


తమ్ముడి కొరకు సైరంధ్రిని - ఆసవం తెప్పించే మిషతో- అతడి ఇంటికి పంపుతానని మాట ఇచ్చింది. ఇంటికి పొమ్మని 
తొందరపెట్టింది. “ఆవలవచ్చు నాపదల కన్నిటి కోర్వ” టానికి మానసికంగా సిద్దమయింది. తమ్ముడికి చావు తప్పదని నిశ్ళయించింది. 
చనిపోయేవాడి చివరికోర్కె తీర్చబోతున్నట్లుగా జాలిపడింది. కన్నీటితో పాటు ధర్మదృష్టి కారిపోయింది. సైరంధ్రికి ఇచ్చిన మాట 
ప్రక్కన పెట్టింది. వంచనతో తమ్ముడికి తోడ్పడింది. సైరంధ్రికి అన్యాయం చేయటానికే సిద్దపడింది. 


కౌరవులపై విజయానికి ఉత్తరకుమారుడు కాక బృహన్నలే కారకుడని చెప్పినప్పుడు పరమపూజ్యుడైన కంకుభట్టును 
సారెతో కొట్టిన విరాటుడు ఎట్టా బంధుట్రీతికి లోనయ్యాడో, అట్లాగే సుదేష్ల సైంధవునింటికి సైరం(ధ్రిని పంపటానికై సిద్దపడింది. 
తిక్కన ఈ స్థితిని స్పష్టంగా వర్షించాడు. 
క “అనిన విని యనుచితంబున । కనయము శంకించియును లతాంగి మదిం ద 

మ్ముని వలవంత6 దలంచి యి । ట్లనియెం బాంచాలితోడ సాదరవృత్తిన్‌.” (విరా.2-97) 


కీచకుడు సైరం(్రికి పరపురుషుడు. అతడి గృహం ఆమె వెళ్లకూడనిది. కాని, సుదేష్ల 'అది పరాయి ఇల్లా?” అని 
పలికింది! సుదేష్ణ మహారాణి. ఆమె (త్రాగే కల్లు నొక నికృష్ణురాలు తెస్తే తాగాలా? నెచ్చెలి తెస్తే తప్ప? అని నిష్టురాలాడి సైరంధ్రినే 
పంపటానికి కుంటిసాకు చూపింది. సైరంధ్రి అందరికీ తెలిసిందే కాబట్టి ఏ కీడూ పుట్టదట! సైరం(ధ్రిని చూచింది మొదలు 
అందరికీ ఆమె పెంపును గూర్చే సుదేష్ల చెప్పుతున్నదట! ఇవన్నీ కల్లబొల్లి మాటలు! (భ్రాత్సప్రేమ సుదేష్టను పయోముఖ విషకుంభంగా 
మార్చింది. 


కీచకుడి చేత త్రోయబడి, ధర్మజుడి చేత మందలించబడి ద్రౌపది కన్నీరు మున్నీరుగా సుదేస్ల మందిరానికి తిరిగివస్తూ 
'నన్నీ విధంగా ఆ దురాత్ముడి భవనానికి వెళ్ళుమన్న ఆ ధూర్తురాలి పన్నాగాలను బట్టబయలు చేస్తా' నంటూ తూలుతూ 
వచ్చింది. సుదేష్ల తన కేమీ తెలియనట్టు తొట్రుబాటుతో ఆమెకు ఎదురు వచ్చింది. కల్లబొల్లి ఆవేదనను ప్రదర్శించింది. గొంతు 

బం (36) ౧ (36) 
కావాలని మార్చింది. ఆమె దైన్యానికి జాలిపడింది. ఆమెకు కీడు చేసిన వారిని నొంచుతాను. భంగపరుస్తాను. కష్టాలపాల్చేస్తాను. 
చివరకు చంపుతాను అని (ప్రగల్భాలు పలికింది. సైరం(ధ్రి సుదేష్ష పన్నిన పన్నాగం కారణంగా తా ననుభవించిన పాట్లను చెప్పి 
ఎత్తిపొడిచింది. సుదేస్ల బిత్తర పోయింది. తత్తరపాటుతో సైరంధ్రికి ధైర్యం చెప్పింది. 'భయపడకు ఇప్పుడే కీచకుడిని దండించి 
నీకు ఆహ్లాదం కలిగిస్తాను.” అని ఆదరంతో అనునయించింది. ఆమె మాటలు వింటూంటే సైరంధ్రికి “అసత్య సంవాదిని' అని 
అనిపించింది ఆ కల్లబొల్లితనానికి ఆమెకు కోపం కూడా వచ్చింది. నిర్లక్ష్యంగా ఆమెను ఉపేక్షించి ఇట్టా అన్నది. 
మ 09 లు ౧ 


క _ “నీ వింత యలుగనేటికి? | నా వంతయుం. బౌరజన మనఃఖేదము నొ 
క్కావంత ద్రిక్కకుండంగ । లావంతులు మత్పతులు గలరు పగ దీర్చన్‌.” (విరా.2.161) 


అని హెచ్చరించింది. ఆ బెదిరింపునకు సుదేష్ణతోపాటు ఆమె పరిజనం కూడా భయంతో వణికిపోయారు. ఎన్నో 
ఓదార్పు మాటలు పలికారు. అయినా సైరంధ్రి వినలేదు. అన్నపానీయాలు ముట్టలేదు. ఆమె సత్యాగ్రహాన్ని చూచి చేసేది లేక 


కుమిలిపోయింది. 


కీచకుడు నర్తనశాలలో గంధర్వులచేత వికృతపు చావు చచ్చాడన్న వార్త అర్హరా(త్రివేళ అంతఃపురంలో పొక్కింది. సుదేష్ల 
బయటికి కనబడని బడబాగ్ని వంటి శోకాన్ని అనుభవించింది. మరి కొన్ని క్షణాలలో ఉపకీచకులందరూ ఊచముట్టుగా చంపబడ్డారన్న 


ఫీర్రిక్ర - 44 


వార్త కొరివిమీద పిడుగుపడ్డట్టయింది. “సహోదర మరణశోకాయత్తచిత్త అయిన సుదేస్లను విరాటుడు ఓదార్చాడు. సైరంధ్రి 
నేవిధంగానైనా అంతఃపురాన్నుండి పంపివేయుమన్నాడు. విరాటుడి మాట ఆమెకు ఊతగా దొరికింది. సైరంధ్రికిచ్చిన మాటను 
రాజాజ్ఞతో తుడిచివేయవచ్చునని ఊహించి అంగీకరించింది. 


తెల్లవారింది. సైరంధ్రి కన్యకాపరివృతయై సుదేష్ల మందిరానికి తిరిగి వచ్చింది. లోన పొంగివచ్చే ఆనందాన్ని అణచుకొంటూ 
నిబ్బరంగా రాణి ముందు నిలబడింది. సైరంధ్రిని చూచేసరికి సుదేష్లకు మనసులో భయశోకాలు ఒక్కసారిగా పొంగివచ్చాయి. 
వినయంగా ప్రియసంభాషణలతో ఆమెను దగ్గరికి తీసి గౌరవించింది. భర్త ఇచ్చిన ఆజ్ఞను ఆమెకు వినిపించి, తమ్ముడి చావుకు 
బావురుమని ఏడ్చింది. 


క్త “బిరుదు గల మగలు గలరని | తర మిడి చంపింప6 జూచెదవు; జనములు నీ 
పొరువునం బోవెజుతురు; మా । పురమును రాష్ట్రంబు వెడలి పొ మె శందైనన్‌”. (విరా.3.61 


అని గుండెలోని మంటను గుప్పిస్తూ గద్దించింది. సైరం(ధ్రి చచ్చిన పామును కర్రతో కొట్టలేదు. వినయంతోనే వేడుకొన్నది. 
పదమూడు రోజుల గడువు కోరింది. తనకు మేలు చేస్తే గంధర్వపతులు కృతజ్ఞులై మేలు చేస్తారనీ, కీడు చేస్తే ప్రమాదం తప్పదనీ 
మెత్తగా చెప్పింది. తన మాటలు మన్నించకపోతే ఏమౌతుందిలే అనుకొనవద్దన్నది. తనను అంతఃపురంలో ఉంచుకొనటం మేలని 
చెప్పింది. భర్త మాటకు తల ఊపి సైరంధ్రిని ఊరు వదలి పొమ్మన్న గడుసరి సుదేష్ణ ఆమె మాట కాదంటే ఏకీడు మూడుతుందో 
అని ఆమె కోర్కెను మన్నించింది. దానికి మరల భర్తను సం(ప్రతించలేదు. రాజు వెళ్ళుమన్నా, రాణి ఉండుమన్నది. కీచకుడు 
పోయిన తరువాత రాజమందిరంమీద గంధర్వసతి అయిన సైరంధ్రిభయం (క్రొత్తగా ఆవరించింది. పాపం, సుదేష్టా విరాటులు 
పరభయంతో జీవించటానికి అలవాటుపడ్డారు. చివరకు పాండవుల నాశ్రయించి బ్రతికిపోయారు. 


(3) పాత్రోచిత సందర్పోచిత రసోచిత సంభాషణలు 


విరాటపర్వంలోని సంభాషణలు సహజంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకు అవి పాత్రస్వభావోచితంగా ఉండటం 
ఒక బలమైన కారణం. పా(త్రోచితాలంటే పాత్ర స్వభావ వ్యంజకాలని భావం. పాత్రలు వివిధ సన్నివేశాలలో సందర్భోచితంగా 
మాట్లాడి సమయస్సూర్తిని ప్రకటిస్తారు; వివిధ ఘట్టాలలో సాంద్రమైన అనుభవాన్ని మాటలలో రంగరించి ఆవిష్కరిస్తారు. పాత్రోచిత 
(30) అవి ల — ban, 
సందర్భోచిత రసోచిత సంభాషణలు మహాభారతమంతా వ్యాపించి ఉన్న పాత్రలలో విరాటపర్వ సందర్భాన్ని అనుసరించి పరిశీలిస్తే 
ఊర్జ్చిత కథోపేతమైన ఈ పర్వస్వభావం సాక్షాత్కరిస్తుంది. మచ్చుకు కొన్ని: 


ధర్మరాజు మెత్తని పులి. ఆ కాలంలో ఆయన పరమ ప్రామాణికుడైన సత్యవాది. ధర్మశీలి. శత్రువులకు కూడా ఆయన 
మాటల మీద పరమ విశ్వాసం. కపటి అయిన దుర్యోధనుడు అజ్ఞాతవాస వతం నిండకుండానే అర్జునుడు బయలు మెరశాడన్న 
అనుమానంతో, భీష్ముడు నిండిందని చెప్పినా ఆయన మాట నమ్మక, ధర్మజుడి నడిగి తేల్చుకొనటానికి దూతను పంపాడు. 
అధిష్థిత సత్య(వ్రతుడైన యుధిస్టిరుం డిట్టా అన్నాడు. 


క. “నిండె సమయాబ్దములు, నిం । కొండన లే; దిపుడ చని సుయోధనుతో భీ 
ష్ముండును గురుండును వినంగా । నిండె ననుము; నిండె నిండె నిక్కంబునకున్‌”. (విరా.5.370) 


ప్రతిజ్ఞ చేసిన సంవత్సరాలన్నీ నిండాయి అన్నది సత్యవాక్యం. మరొకమాట లేదు-అనటం నిశ్చయార్థకం. ఈ విషయం 
దుర్యోధనుడికి వెంటనే తెలియచెప్పుమనటంలో ఆ కపటి అంతలోనే ఏమైనా దుష్టవ్యూహం వేయగలడని వ్యంగ్యం. ఆ నిజాన్ని 
భీష్ముడూ (ద్రోణుడూ వింటుండగా చెప్పుమనటం దుర్యోధనుడి దుర్వ్యవసాయం పెద్దలకు తెలియాలనీ, ఈ సత్యానికి పెద్దల 
సాక్ష్యం ఉండాలనీ భావం. దుర్యోధనుడికి ధర్మరాజు వాక్యం మీద నమ్మకం ఉండటం నైతికమైన విలువ. మరి నిజాన్ని ముమ్మారు 
చెప్పటం లౌకిక వ్యవహారం. అందుకే నిండెననే పదాన్ని మూడుసార్లు ఉచ్చరించటం. చెప్పినది చిన్న కంద పద్యమైనా అందులో 


పీరిక - 45 
నాలుగు వాక్యాలు నింపి నాలుగువైపులా బిగించిన గడుసరితనం (ప్రకటించాడు. ఇది ధర్మరాజు పాత్రోచిత రస సంభాషణానికి 
సత్యోదాహరణం. ఈ పర్వంలో సంభాషణలకే ఎక్కువ (ప్రాముఖ్యం, (ప్రాచుర్యం ఉంటాయి. నాయకుడైన ధర్మరాజు పలికినవి 
ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఆయా సందర్భాలలో విశేష వ్యాఖ్యలలో వాటిని గమనించవచ్చును. ప్రస్తుతం ప్రసిద్దమైనవి 
గే సన్యాసిగా విరాటుడి ముందు పలికిన పద్యాలు (వరా.1.191, 193, 195, 196,197-వీటిని గురించి ఇదివరకే 
ముచ్చటించటమైనది.) 


2. విరాటుడి సభలో భీముడితో, (ద్రౌపదితో పలికిన మాటలు (విరా.2.136,150) (వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


3. ఉత్తర గోగ్రహణ యుద్ధానంతరం ఆ విజయం ఎవరి వలన కలిగి ఉంటుంది అనే చర్చ సాగినప్పుడు విరాటుడితో 
ధర్మరాజు (కంకుభట్టు) పలికిన మాటలు (5.249-258), అందులో ఒక పద్యం - 


చ. “కురుపతి భీష్మ కర్ల కృప కుంభజ ముఖ్య మహోగ్రయోధ వి 
స్ఫురణము నోర్వంజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ను 
త్తరుండ జయించెనేని వసుధావర! యింతటికంటె నింక న 
చ్చెరువును గల్లునే ధరం (బ్రసిద్దికి నెక్క(డె యాత. డొక్కండున్‌.” (విరా.5.249) 


ధర్మరాజు వ్యంగ్యధోరణిలో మాట్లాడేటప్పుడు కాకువును (ప్రయోగిస్తాడు. ఉత్తరుండ-అనే ఏవార్ణకం అధిక్షేపార్థక కాకువు. 

ఉత్తరుడే జయించి ఉంటే అనే అనుమానం అందులో వ్యంగ్యం. ఉత్తరుడే జయిస్తే ఈ లోకంలో ఇంతకంటె ఆశ్చర్యం 

ఏముంటుంది? ఇది నిందాస్తుతి. అత డొక్కడే ప్రసిద్ధికక్కడా? అన్నదాంట్లో ద్వంద్వార్థం ఉంది. అతడు అర్జునుడితో కీర్తి 

= యలు ౧ థె జ అ 

పంచుకొనవచ్చునుగాని ఏకైక వీరుడు కాలేడని కాకువు. విరాటుడి ముందు ధైర్యంగా అంతమాట అనగలవాడు కంకుభట్టి. 

అతడి మాట రాజుకు కోపం తెప్పించవచ్చునుగాని భావికథార్ణసత్యం. మరొక విశేష మేమంటే ధర్మజు డాడిన ఈ వాక్యం 

కథాగతికి తోడ్పడుతుంది. విరాటుడికి కోపం వచ్చి ధర్మరాజును సారెతో కొట్టటానికి ఈ వాక్యమే కారణం. ఇది భావికథాసూచకమైన 
పతాకస్థానం. ఈ విధంగా ఊర్జిత కథాప్రవృత్తికి ఈ సంభాషణ ఉపయోగపడింది. (వివరాలకు చూడండి విశేష వ్యాఖ్య). 


ధర్మజుడు ధర్మవీరుడు, దయావీరుడు, యుద్దవీరుడు, త్యాగవీరుడు, దానవీరుడు. ఆయా సందర్భాలలో ఆయా 
వీరరసభేదాలు ముందుకు వచ్చి ప్రకాశిస్తుంటాయి. ఆయన సంభాషణలలో దక్షిణ గోగ్రహణ యుద్ద విజయానంతరం విరాటుడు 
కృతజ్ఞతలతో ధర్మరాజుకు తన రాజ్యాన్నీ, తన సేనలనూ సమర్పించుకొన్నాడు. కాని, ధర్మజుడు వాటిని స్వీకరించలేదు. ఉత్తమ 
ధర్మవీరుడివలె ఉన్నతంగా వ్యవహరించాడు. ఇట్లా అన్నాడు: 


క “మనుజవరేణ్య! నావలని మన్నన యిట్టిద కాదె! శత్రుమ 
రన మొనరించి మత్స్యనగరంబున కుత్సవ ముల్లసిల్ల న్‌ 
(ఈ) ఈ? 0 
చనుటయ నాకు. దేజమును సంపదయుం గరిమంబు. గాక! యి 
ట్లనం దగునయ్య? యే నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?” (విరా.3.226) 


అవికత్హనత్వం ధీరోదాత్త లక్షణం. విరాటుడు పొగడటం ఆయనకు సహజంగా నచ్చలేదు. అజ్ఞాతవాస(వ్రతం విరాటనగరంలో 
ఆ రాజు నాశ్రయించి నిర్వహిస్తూ ఉండటం వలన శత్రుమర్హనం అతడి కర్తవ్య మనుకొన్నాడు. కర్తవ్య నిర్వహణ (ప్రతిఫలాన్ని 
కోరదు. విరాటుడితోడి స్నేహం అద్వైత భావానికి దారితీసింది. అందువలన విరాటుడి తేజం, సంపద, గరిమం తనవే ననుకొని 
తృప్తిపడి తృష్ణను నిగ్రహించుకొనగలిగాడు. మహోపకారం చేసినా దానిని చెప్పుకొనకుండా ఉండటం, ప్రతిఫలాన్ని కోరకుండా 


పీఠిక - 46 
ఉండటం కర్మయోగి లక్షణం. అంత చేసి “ఇంత ఏటికిన్‌?' అనగలిగినవాడు దాన, దయా, త్యాగ, ఏరస్వభావాలు కలవాడే. 
'త్యాగేనైకే అమృతత్వ మానశుః అని ఉపనిషత్వూక్తి. ఈ పద్యం పలికిన ధర్మరాజు ధర్మవీర, త్యాగవీర, దయావీర రసమూర్తి. 
'పైవాక్యాలు రసోచిత సంభాషణ శిల్పాలు. 


భీముడు రౌద్రోద్రేకి. శత్రువులమీదకు సుడిగాలివలె రేగటం అతడి సహజ(ప్రకృతి. పరవీర భయంకరంగా (ప్రతిజ్ఞలు 
చేయటం అతడి సహజాలంకారం. (ద్రౌపది యెదుట కీచకవధ చేస్తానని అతడు చేసిన ఈ (ప్రతిజ్ఞ ఉజ్జ్బలోదాహరణం. 


మ. “అవనీచక్రము సంచలింపంగ, దివం బల్లాడ, నాశాచయం 
బవధూతంబుగ, గోత్రాల నికరం బాకంపముం బొంద, న 
ర్లవముల్‌ ఘూర్లన మొంద౦ [గ్రోధము గృతార్థత్వంబు నొందించి చి 
(త్రవధ(ప్రాఢి వహించి సూతునకు రౌద్రం బేర్పడం జూపుదున్‌.” (విరా.2.284) 


అతడికి ఆగ్రహం అవధులు మీరి పొంగుతుంది. దానికి అడ్డుకట్ట వేసేవారు వెంట ఉండాలి. భారతకథలో ధర్మరాజు 
భీమమదేభానికి అంకుశం. ఈ ఘట్టంలో (ద్రౌపది నియామకశక్తిగా పనిచేసింది. నిగూఢవృత్తితో యుద్దం చేయాలని నియోగించింది. 
భీముడి తీవ్రక్రోధం కథలో నిగూఢయుద్దస్ఫూర్తికి హేతువయింది. ఈ సంభాషణం ఊర్జిత కథాగతికి సోపానం. 


భీముడు నర్తనశాలలో (ద్రౌపదిస్టానంలో శయ్యమీద పరుండి ఉంటాడు. కటికచీకటిలో కీచకుడు అతడిని సమీపించి 
సైరంధ్రి అని [భ్రమించి తన వలపును, శృంగారనాయక లక్షణాలను (ప్రశంసించుకొంటాడు. అతడికి భీముడు గొంతుమార్చి 
గూఢార్థగుంఫితంగా గంభీరహాస్యం పల్లవించేటట్టు మాట్లాడాడు. భారతంలో మరెక్కడా భీముడి ఈ లీల కనపడదు. ఆ ముచ్చటైన 
మాటలు గల మూడు పద్యాలు సందర్భోచిత సంభాషణ శిల్పాలు. 


తే. _ “ఇట్టివాండవు గావున నీవు నిన్నుం। బొగడికొనం దగు; నకట! నాపోల్కియాండు 
దాని వెదకియు నెయ్యెడ నైన నీకు(। బడయవచ్చునె యెజుంగక పలికి తిట్టు.” 
క్త “నాయొడలు చేర్చినప్పుడ । నీయొడ లెట్లగునా దాని నీ వెజిలెదు; న 
న్నేయబలల తోడిదిగా(.। జేయ. దలంచితివి; తప్పు సేసితి గంటే!” 
క్త “నను ముట్టి నీవు వెండియు । వనితల సంగతికి. బోవువాండవె? యెనం 
దను వే( బడసిన ఫలమే । కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.” (విరా.2.337-339) 


రౌద్రాన్ని కడుపులో పెట్టుకొని హాస్యాన్ని పెదవుల మీద చిలికించిన ఈ వాక్య విన్యాసం అపూర్వం; వికృతికి వింత 
ఆవిష్కారం. జొచిత్యం వీడని వ్యంగ్యార్థ గారవం కథకు ఆహ్లాదాన్ని అందించింది. (వివరాలకు విశేష వ్యాఖ్యలు చూడండి). 


ద్రౌపదీ హృదయాహ్లాదకరుడు భీముడు. కీచకవధ ఘట్టం అతడి ఆ స్వభావాన్ని ఆద్యంతం రసోచితంగా అనుభవింప 
జేస్తుంది. కీచకుడిని చూచినప్పటినుండి ద్రౌపది తనతో మాట్లాడేంత వరకు భీముడు మాటలు లేని కోపాన్నే ప్రదర్శించాడు. ఆ 
తరువాత మాటలు పెంచాడు. చివరకు వాటిని చేతలలోకి మార్చాడు. తన వ్యూహంలో భార్యను భాగస్వామిని చేశాడు. ఆమె 
కోరిన రీతిలో ఆమెకు ఆహ్లాదం కలిగించేటట్టు కీచకుడిని వికృతపు చావుకు గురిచేశాడు. మరుగున ఉన్న మగువను మనసుపడి 
రంగం మీదకు తెచ్చాడు. కీచకుడి వింత పీనుగును చూపించాడు. మనసారా ఇట్టా నివేదించాడు: 


శా.  “చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీ కెక్కెనే? 
శాంతిం బొందెనె రోషపావకు(డు? దుశ్సారిత్రునిం జూచితే? 


పీర్రిక్ర - 47 


సంతోషించితె? యిట్లుగాక (బ్రదుకన్‌ శక్యంబె దుర్వృత్తి నీ 
చెంతం జేరినయట్టి వీరులకు నాచేతం బయోజాననా!” (విరా.2.358) 


భీముడి రౌద్రం వీరంగా శృంగార రసాహ్లాద సుందరంగా పరిణామం చెందించిన ఈ పద్యం బీభత్స రమణీయంగా 
తిక్కన తీర్చిదిద్దాడు. దృశ్యం బీభత్సం. (ద్రౌపదికి కలిగింది ఆహ్లాదం. ఆ రెంటినీ వ్యంగ్యంగా సూచించేది ఈ రసోచిత సంభాషణం. 
చలా అల్‌ ధం $5 


అర్జునుడు గాండీవసుందరుడు, మహాస్తకోవిదుడు, జగదేకవీరుడు, శృంగారవీరరసమూర్తి, నారాయణ ప్రాణమి(త్రుడు. 
ఈ లక్షణాలన్నీ విరాటపర్వంలో మొదట కుంఠితాలై తరువాత పునర్భవిస్తాయి. అతడికి గాండీవమంటే ఆరవ(ప్రాణం. దానిని 
ఇతరుల కిమ్మని ఎవరైనా అంటే అతడి తల వేయి ముక్కలుగా (బ్రద్దలు కొడతానని (ప్రతిజ్ఞ చేసిన గాండీవప్రియుడు గాండీవి. 
గాండీవం వదలి మరల గాండీవాన్ని ధరించే మధ్యకాలమే గాండీవి అజ్ఞాతవాసకాలం. అజ్ఞాతవాసంలో (ప్రవేశించేముందు ఆ 
గాండీవాన్ని గుప్తంగా, తనకు దూరంగా ఉంచవలసి వచ్చినందుకు మనసులో కటకటపడ్డాడు. 


చ “ఇది పెనుంబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ 
బెదరంగం జేయు; నట్లగుటం బెట్టి చనన్‌ వలయుం దలంచి నా 
హృదయము దీని. బాయుటకు నియ్యకొనం జొర; దెట్టు చెప్పినం 
దుది నొకచోట వైచుటయ తోచిన కార్యము నయ్యెడుం గటా!” (విరా.1.160) 


శస్త్రములు దాచటం అజ్ఞాతవాస వ్రతానికి పూర్వరంగం. అందరి కళ్ళూ మొదట గాండీవంమీదనే పడాయి. అర్హునుడికి 

నై యి జ 
దానితో ఉన్నంత అనుబంధం మిగిలిన పాండవులకు వారి ఆయుధాల మీద లేదు. కాబట్టి విరాటపర్వంలో రూపాల మార్పుకు 
శ్రీకారం గాండీవగోపనంతో ప్రారంభం కావాలి. మహావీరుడైన అర్జునుడు గాండీవాన్ని తన శరీరంలో ఒక భాగంగా భావించాడు. 
దానిని దాచక తప్పకపోవటంతో మనసులో వేదనపడ్డాడు. మహాభారతంలో గాండీవంతో విడివడే విషాద సన్నివేశం మరెక్కడా 
కానరాదు. అంతటి అపూర్వ సన్నివేశంలోని అపూర్వ సంభాషణ మిది! 


ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడి ప్రధాన లక్ష్యం దుర్యోధనుడిని దెబ్బతీయటమే. ఓడించి పీడించి, అవమానించి 
కసితీర్చుకొనటమే. అప్పటి ఆ చిత్తవృత్తి ప్రతిఫలించే అధిక్షేపోక్తులు విరాటపర్వంలో అనేకమున్నా, ఈ (క్రింది రెండు పద్యాలూ 
జంట నక్షత్రాలవంటివి: 


(1) క్షత్రియు( డోడునే తగదు కౌరవరాజ ! (విరా.5.203) 


(2)  ఏనుంు నెక్కిపెక్కేనుంగు లిరుగడ...(విరా.5,204) 

వీటి విశేష వ్యాఖ్యలను గమనిస్తే కథలో వీటికున్న విలువ తెలియవస్తుంది. (చూడండి వ్యాఖ్య). 

ఉత్తరుడి సూచనపై విరాటుడు ఉత్తరను అర్జునుడికి ఇవ్వాలని సిద్ధపడ్డాడు. కాని, విజయుడు జౌచిత్యాన్ని చూపించి, 
తన గురుత్వాన్ని గౌరవస్థానంలో నిలిపి, తాను కాముకుడను కానని తెలిపికొని, తన కొడుకైన అభిమన్యుడికిచ్చి పెండి చేయటానికి 
నిశ్చయించిన ఘట్టం అతడి ఉదాత్త వర్తనానికి ఉన్నత శిఖరం. 
మ. “హరిమేనల్టుండు, బాహువీర్యపటు శౌర్యస్ఫూర్తి, త్రైలోక్య సుం 

దరుం డాచార పవిత్రుం డంచితకళాదక్షుం, డుదారుండు, కా 

తరసంరక్షకుం డార్యసమ్మతుండు విద్యావైభవోల్దాసి, య 

త్యురు తేజుండు వరించు(గాక యభిమన్యుం డీ సరోజాననన్‌”. (విరార్‌.363) 


పీర్రిక - 48 


విరాటపర్వాన్ని విజయుడు శుభాంతం చేశాడు. అభిమన్యుడి వివాహం పాండవ వంశకర్తకు బీజావాపన. శ్రీకృష్ణుడు 
పాండవ వంశరక్షకు డనిపించుకొనడానికి శ్రీకారం. అభిమన్యుడికి అర్జునతనయుడనే కీర్తికంటె సుభద్రాతనయుడనీ, అంతకంటే 
మించి హరిమేనల్టుడనీ (ప్రశస్తి ఉన్నది. దానికి భావి భారత కథంతా సాక్షిగా నిలువబోతున్నది. ఈ పద్యం ఆ కథా(స్రవంతికి 
జన్మస్థానం. ఈ సంభాషణ ఒక వంశ చరిత్రాధ్యాయానికి శుభారంభం. (ఇంకా వివరాలకు చూడండి 5.363 పద్య విశేష వ్యాఖ్య). 


ద్రౌపది త్రేతాన్ని సంపుటి 1. పరిభవాన్ని, 2. (ప్రతీకారాగ్ని, 3. (క్రోధాగ్ని. మనసులో ఈ అగ్నులు మండినప్పుడు మాటలు 
అగ్నికీలలుగా వేడిని (క్రుమ్మరిస్తాయి. విరాటపర్వంలో ఈ (త్రేతాగ్నులు మండిన సంభాషణలు కీచకోదంతంలో కనబడతాయి. 


a “మీ సుభటత్వమున్‌ బలము మిన్నక పోవంగ దుస్ఫసేనుండ 
ట్లా సభలోన నన్‌ బటిచె; నంతియకాక జయద్రథుండు సం 
(త్రాసభరంబు లే కనుచితం బొనరించిన౦ జెల్లిపోయె; నేం 
డీ సభికుల్‌ గనుంగొనంగ నిట్టయితిన్‌; వగ నాకు వింతయే?” (వరా2.176) 


ఈ పద్యం ఆమె పరిభవాగ్నిని కుళ్ళగించినట్టున్న సంభాషణం. దీనివలన పాండవులకు - ప్రత్యేకించి ఈ సందర్భంలో 
- భీముడికి - సానుభూతి, రోషం కలిగి ఆమె పరితాపాన్ని తీర్చటానికి ఉత్సహించాలి. కథ ముందుకు సాగాలి. భీముడు 
దుశ్ళాసనుడిని చంపి రక్తం (త్రాగుతానని శపథం చేశాడు. జయ।ద్రథుడిని పట్టి బంధించాడు. కాలహరణం పనికిరాదని కీచకుడిని 
భీముడే ఏదో చేయాలనే స్పృహ ఈ మాటలవెనుక ఉన్నది. ఇటువంటి దుఃఖాలు కలుగటం ఆమెకు పరిపాటే. కాని, వాటిని 
తీర్చటానికి ముందుకు వచ్చే వీరుడు భీముడే! భీమనాయకమైన కీచక ప్రబంధంలో డ్రేరకశక్తిగా పనిచేసే పరిభవాగ్నిశిఖ ఈ 
పద్యం. 

ఎప్పుడు ఎవరికి ఏ అగ్ని నంటించాలో (ద్రౌపదికి బాగా తెలుసు. మహానసంలో నిద్రపోతున్న భీముడిని సమీపించి 
మందమందంగా మాట్లాడుతూ చేతితో స్పృశిస్తూ ఈ (క్రింది మాటలతో మేల్కొల్సింది. అది మేల్కొల్పటమే కాదు; (ప్రతీకారాగ్నిని 
పవనాత్మజుడిలో రగుల్కొలపటం కూడా. 


ఉ “నన్ను బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము 
న్నున్న తెజంగు దప్పక సుఖోచితశయ్యను నిద్ర సేయ నీ 
కన్ను మొగుడ్చునూణటకు( గారణ మెయ్యది? భీమసేన! మీ 
యన్న పరాక్రమంబు వలదన్న నాకో దయమాలి తక్కటా!” (విరా2.166) 


కీచకుడు ద్రౌపదిని సభ వెలుపల పరాభవించాడు. ఆమెకు సభలో పరాభవాగ్నిని మిగిలాడు ధర్మరాజు. అంతేకాక 
ప్రతీకారాగ్నిని ప్రదర్శించబోయిన భీముడిని అదుపులో పెట్టాడు. పరాభవాగ్ని ప్రతీకారంతోనే ఉపశమిస్తుంది. పరాభవించిన కీచకుడు 
తన భవనంలో సుఖంగా నిద్రపోతున్నాడు కాని (ప్రతీకారాగ్నితో మండిపోవలసిన భీముడు మాత్రం అతడివలెనే సుఖంగా 
నిద్రపోతున్నాడు. సుఖనిద్రలో అప్పుడు కీచకుడికీ, భీముడికీ తేడా లేదు. నిద్రపోనిది, లేదా ప్రతీకారంతో కుమిలిపోతున్నది 
ద్రౌపది. ఆమె వచ్చి భీముడిని తాకింది. అది తాకటం కాదు; తన ప్రతీకారాన్నిని భీముడిలో |ప్రవేశపెట్టటం. చెవిలో మందమందంగా 
మాట్లాడింది. అది మం(ద్రభాషణం కాదు; అగ్నిని రెచ్చగొట్టటానికి ఊదటం. భీముడు నిద్రపోవటానికి కారణం ధర్మరాజు అతడిని 
సభలో పరా(క్రమించవద్దని నియమించటమే అని శంకించింది. కాని, వెంటనే ' నీ అన్న ఆ మాట అన్నాడని నామీద దయ 
తప్పావా? ఎంతపని చేశావు!” అని అడిగింది. ఆ మాటకు ఎన్ని అర్జాలో! కాంతాసమ్మితంగా వేసిన ప్రశ్న అది. 'నిన్ను అవేశంతో 
పరా(క్రమించవద్దన్నారు కాని, నా మనసెరిగి తగిన ఉపాయం ఆలోచించవద్దన్నారా? ధర్మరాజు నన్ను ఆదుకొనవద్దన లేదే? నిన్ను 
నిద్రపామ్మనలేదే? శత్రువుకు ఎదురు లేదని తెలిస్తే వాడు నిశ్చింతగా నిద్రపోయి రేపు మరల నా వెంట పడడా? ఈ సంగతి నీవే 


పీర్రిక్ర - 49 


తెలిసికొని నేను నిద్రపోలేననీ, ప్రతీకారం కొరకు ప్రతీక్షిస్తుంటాననీ ఊహించలేకపోయావా? నన్ను గురించి ఏమాత్రం పట్టించుకొన్నా 
నీకు నిద్ర ఎట్లా పట్టుతుంది? ఈమాత్రం దయ కూడా లేదా?” అని అనేక విధాల వ్యంగ్యార్డాలు స్ఫురించేటట్టు (బతిమిలాడినటే 

(39) [౫] థె ౧ (30) 
పలుకుతూ అధిక్షేపించింది. “నాకు నిద్ర లేదు, నీవు నిద్రపోరాదు, శత్రువును నిద్రపోనివ్వరాదు. ఈ తాత్పర్యాన్ని (గ్రహించి 
ప్రతీకారం చేయటమే నా హృదయానికి ఆహ్లాదకరం” - అని ధ్వనిమయంగా ఉపదేశించింది. ఇది సార్థకమైన సందర్భోచిత 
సంభాషణం! (మరికొన్ని వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


తిక్కన జౌచిత్య పాలనకు ఈ పద్యాన్ని మచ్చుతునకగా పేర్కొనవచ్చును. మూలంలో ద్రౌపది ఈ సందర్భంలో 
అన్నమాట లివి- 


“ఉత్తిష్టోత్తిష్ట కిం శేతే, భీమసేన! యథా మృతః 
నా మృతస్యహి పాపీయాన్‌ భార్యా మాలభ్య జీవతి?” (సం4.16-9) 


'భీమసేనా! చచ్చినవాడు పడుకొన్నట్టు అట్టే కదలకుండా పడుకొన్నావేమిటి? లెమ్ము లెమ్ము! నేను (బ్రతికున్నవాడి 
భార్యనైతే ఆ పాపి చావకుండా ఉంటాడా?'- అని శ్లోకతాత్సర్యం. చచ్చినవాడితో భర్తను పోల్చటం (గ్రామ్యత్య లక్షణమని తిక్కన 
భావించి ఉంటాడు. అందువల్ల తెలుగులో అ(గ్రామ్యత్వమనే స్వభావం గల ఉదారత అనే అర్థగుణాన్ని ఆవిష్కరించాడు. అయితే 
వ్యాసహృదయాన్ని నాగరకంగా తెలుగులో పలికించాడు. మూలంలో (ద్రౌపది చెప్పిన తాత్సర్యాన్నే తెలుగులో జౌచిత్యవంతంగా 
చేశాడు. మూలంలో ఉన్నది అనౌచిత్యమా? (గ్రామ్యమా? అన్నది చర్చనీయాంశం. మానం పోయిన క్షత్రియుడు ప్రాణం 
పోయినవాడితో సమానం. భార్యను సభలో తన్నిన దుష్టుడిని చంపకుండా నిశ్చింతగా నిద్రపోయేవాడు మృతుడితో సమానుడే. 
అందువలననే వ్యాసు షీ ఉపమానాన్ని నిపుణంగా వాడాడు. అంత నిర్లిప్తడుగా పడుకొన్న భీముడికి అంత ఘాటైన ఉపమానంతో 
చురక వేస్తేకాని కార్యశూరుడై లేవడు. మల్లయుద్దంలో ఎదుటివాడు పెద్దదెబ్బకొడితేనే కాని భీముడు వాడిని చచ్చేటట్టు కొట్టడు. 
D 8 ఈ.* ఇల్లాలు కాబట్టి ఆ పాపి చస్తేనే నేను బ్రతికి ఉన్న భర్త కలదాని ననుకొంటానని అన్నది. సామాన్యంగా ఆమె 
అట్లా అనకూడదు కాని, కోపం వచ్చినప్పుడు లోకంలో చావుల (ప్రసక్తి రావటం సామాన్యమే. అయితే అది అగ్రామ్యం కాదు. 
ఉదారగుణం కాదు. అందుకే తిక్కన మార్చాడు. ఉపమాలంకారాన్ని మార్చి సంభావన చేశాడు. మృత (ప్రసక్తిని మార్చి నిద్రతో 
తేల్చాడు. ఇటు భీముడూ అటు కీచకుడూ సుఖని(ద్రపోవటం (ద్రౌపది పట్ల దయ తప్పటమే అని ధ్వనింపజేశాడు. మూలంలో ఉన్న 
మోటుతనం పోయింది. తెలుగులో తెలివి మెరిసింది. మూలంలో భీముడు (ద్రౌపది మాటలు విని శత్రువును ప్రతీకారంతో 
చంపుతాడు. తెలుగులో భీముడు శత్రువును ఎట్లాగూ చంపుతాడు. దానితో (ద్రౌపదికి హృదయా హ్లోదాన్ని పెంచేటట్లు చంపుతాడు. 
సంభాషణలో మాటల తీరు మారితే సన్నివేశాల తీర్పులు మారుతాయి-అని ఈ పద్యం చాటి చెప్పుతున్నది. 

తిక్కన తన పద్య శిల్పానికి తానే ముగ్దుడౌతూ ఉంటాడు. అటువంటి సూచనలు కూడా వెనుకాముందు సూచిస్తూనే 
ఉంటాడు. ఒక్కొక్కసారి మంచిపద్యాన్ని ఒక సందర్భంలో కంటె ఎక్కువ సార్లు పూర్తిగానో, పాక్షికంగానో వాడుకొంటాడు. అవి 


తిక్కన మెచ్చిన పద్యాలుగా మనం భావించవచ్చును. అటువంటి పద్యాలలో ఒక్కటి. రెండుసార్లు రెండు సన్నివేశాలలో, రెండు 
ప్రయోజనాలను సాధించటానికి వాడిన (ప్రసిద్ద పద్యం ఈ క్రిందిది. ఇది రసోచిత సంభాషణకు రమణీయోదాహరణం. 


శా “దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్సుర 
ధ్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్సతు 
ల్లీర్వాణాకృతు లేవు రిఫ్లు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ కీచకా!” (విరా.2.55-172) 


కీచకుడిని భయపెట్టటానికి ఒకసారీ, భీముడిలోని పౌరుషాన్ని పొంగించటానికి మరొకసారీ (ద్రౌపది పలికిన ఈ 
పద్యం విరాటపర్వ శిరోమణి. (వివరాలకు ఈ పద్యాల విశేష వ్యాఖ్యలు చదవండి). 


పీర్రిక - 50 


ఇక్కడ మరొక విశేషం స్మరించాలి. విరాటపర్వంలో (ద్రౌపది తన భర్తలను గురించి (ప్రశంసించిన పద్యాలు 
పరమాహ్లోదకరంగా ఉంటాయి. ఉద్యోగపర్వంలో ద్రౌపది తనను గురించి చెప్పుకొనే పద్యాలు పరమోదాత్తంగా ఉంటాయి. అట్టి 
విరాట పర్వ పద్యాలలో ఇది ప్రథమగణ్యం. ఉద్యోగపర్వ పద్యాలలో 'వరమునం బుట్టితిన్‌, భరతవంశము. జొచ్చితి........ (ఉద్యో.3.108) 
అనేది అ(గ్రగణ్యం. భర్తల ప్రశంస పద్యాన్ని పునరుక్తి చేసింది కాని, తన పద్యాన్ని ఒక్కసారే పలికి జొచిత్యం, జొదాత్త్యం ప్రదర్శించింది. 
అది తిక్కన నేర్పిన రసోదంచిత సంభాషణ శిల్ప విద్య. 


ఈ విధంగా పాత్రోచిత, సందర్భోచిత, రసోచిత సంభాషణలను (ప్రతిపా(త్రతో పలికించిన (ప్రతిభ విరాటోద్యోగపర్వ 
పద్యాలలో తిక్కన ప్రదర్శించాడు. వాటన్నిటిని విస్తరించటం ఈ పీఠికలో కుదురదు. అయినా కొన్ని గొప్ప పద్యాలను మచ్చుకు 


సూచించటం సమంజసం. 


ప్రశంసాత్మక సంభాషణలకు విరాటపర్వం ప్రసిద్ది. వాటిలో కొన్ని పద్యాలు ఆం(ధ్రావళి మోదాన్ని పొందాయి. అజరామరంగా 
నిలిచిపోయాయి. వాటిని నాలుగు విధాలుగా విళ్లేషించవచ్చును: 


1. పాండవుల పూర్వవైభవాన్నీ, అజ్ఞాతవాసవిధానాన్నీ పాండవ వర్గంలోవారే (ప్రశంసించిన పద్యాలు. 
2. పాండవులను ఇతరులు వివిధ సందర్భాలలో (ప్రశంసించిన పద్యాలు. 
3. పాండవులు ఇతరులను సన్నివేశగతంగా ప్రశంసించిన పద్యాలు. 


4. (ద్రౌపదిని కీచకుడు విరహావేశంతో (ప్రశంసించిన పద్యాలు.వంటశాలలో (ద్రౌపది భీముడియెదుట పాండవుల పూర్వస్థితిని, 
అజ్ఞాతవాస జీవన దైన్యస్థితిని తులనాత్మకంగా వర్షిస్తూ పలికిన పద్యాలు ఆణిముత్యాలు. వాటిల్లో జనాదరణం బాగా పొందినవి 
రెండు. 


1 ధర్మరాజు ప్రశంసలోని సీసపద్యం- 


మ “ఎవ్వని వాకిట నిభమద పంకంబు । రాజభూషణ రజోరాబి నడంగు (విరా.2.191). 
2.సహదేవుడిని గురించి కుంతి చెప్పిన మాటలుగా (ద్రౌపది పేర్కొన్న పద్యం - 
చ. 'కడు( బసిబిడ్డ వీ.డొకటి గా దవునా నెణు6గండు...” (వరా.2-213) 


పాండవులు బయలుమెరసిన ఘట్టంలో అర్జునుడు పాండవులను, పరిచయం చేస్తూ చేసిన ప్రశంసలు సహృదయుల 
మన్ననలను బాగా పొందాయి. వాటన్నింటిలో ధర్మరాజు ప్రశంస - 


సీ 'నడదివియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతుల....' (విరా.5-320) 


ఇతరవీరులు పాండవులను (ప్రశంసించిన పద్యాలు విరాటపర్వంలోని యుద్ధ సన్నివేశాలలో ఎక్కువగా కనుపట్టుతాయి. 
అయితే అన్నింటిలో అర్జున (ప్రశంసలే అధికం. 


శా 'సింగం బా(కటితో గుహాంతరమునం జేడ్చాటుమై నుండి......” (విరా.4.95) 


అనే పద్యం అర్జునుడి యుద్దవీర రసమూర్తిని ఆవిష్కరించే అత్యుత్తమ ప్రశంస- దీనిని (ద్రోణాచార్యుడు చేశాడు. 
శిష్యవాత్సల్యంతో పాటు వీరమర్యాదను కూడా పాటించాడు 


యట 'వచ్చినవాండు ఫల్నును6 డవశ్యము గెల్తు మనంగరాదు....” (౨రా.4.234) 


పీర్రిక - 51 


ఈ మాటలన్నది కురుపితామహుడు భీష్ముడు. ఉత్తరగోగ్రహణ యుద్దానికి వచ్చిన విజయుడిని ప్రశంసిస్తూనే కురు 
పాండవులకు మైత్రి కలపాలని యత్నించిన పద్యం. విజయోత్సాహాన్ని (ప్రశంసించాలంటే ఈ పద్యాలు రెండూ సామెతలవలె 
తెలుగువారి జిహ్యాగ్రాలలో నాట్యమాడుతూ ఉంటాయి. సమకాలీన భారతవీరుల మనసులలో అర్జును డంటే ఉన్న అభిప్రాయాలకు 
ఈ పద్యాలు రెండూ అద్దంపట్టుతాయి. రణరంగంలో ద్రోణభీష్ములు జంటకవులవలె ఆశువుగా చెప్పిన పద్యాలవలె ఇవి హృద్యాలు. 


దక్షిణ గోగ్రహణ యుద్దంలో విజయాన్ని సాధించి పెట్టిన ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులను విరాటుడు (ప్రశంసించాడు. 
(చూడు.విరా.3.223-232) అందులో సందర్భోచితంగా భీముడిని (ప్రశంసించిన తీరు పలువురి ప్రశంసల నందుకొన్నది. అది- 
ఉ 'మంటయులోని శాత్రవ సమాజము నించుకయేని శంకలే, కంటంగ6 దాయి” (వరా.3.229) 


దుర్యోధనుడి సభలో భీష్ముడు ధర్మరాజును గురించి (విరా.3.103, 104), దుర్యోధనుడు భీముడిని గురించి చెప్పిన 
అంశాలు (విరా.114-117) గమనించదగినవి. 


ఉత్తరగోగ్రహణ యుద్దారంభంలో అర్జునుడు కౌరవవీరులను ఉత్తరుడికి పరిచయం చేసిన తీరు వీరోచిత ప్రశంసలకు 
ఉదాత్తోదాహరణం. (చూడుడు. విరా.5.4-20). అర్జునుడు తన తాతను, గురువులను, గురుపుత్రుడిని కీర్తించటంలో ఆశ్చర్యం 
లేదు. అతడి (ప్రత్యర్జ్భులైన కర్టుడిని, దుర్యోధనుడిని కూడా (ప్రశంసించటం అతడి ఉత్తమశీలం. శత్రువులను గురించి అతడి 
అవగాహన అంతటి గాఢమైనది. (చూడు. వివరాలకు - విరా.5 13-15) 


ఆం(ధమహాభారతంలో ద్రౌపది సౌందర్యాన్ని కీచకుడివలె మరెవ్వరూ (ప్రశంసించలేదు. విరాటపర్వ ద్వితీయాశ్యాసం 
ఒకవైపు ద్రౌపది ప్రశంసకు స్వర్ణాధ్యాయం; మరొకవైపు (ద్రౌపది పరిభవ దుఃఖానికి కష్టాధ్యాయం. సైరంధ్రి రూపంలో ఉన్న (ద్రౌపది 
సౌందర్యం నివురుగప్పిన నిప్పు. ఆ అందమే కీచకుడిని రాగరససాగరమగ్నుడిని చేసింది. విరహవేదనకు గురిచేసింది. వెర్రెక్కించి 
వెంటపడేటట్టు చేసింది. కీచకుడు రూపాభిమాని. ఆమె రూపలావణ్యాలను చూచి, భావించి, తన్మయత్వంతో పది పద్యాలలో 
కీర్తించాడు. తిక్కన స్వయంగా వర్లించినవి వీటికంటె వేరు. వాటన్నింటిలో పంచరత్నాలవంటి అయిదు పద్యాలు బుధవరుల 
ప్రశంస లందుకొన్నాయి. పంచరత్నాలు పంచవైభవాలకు ప్రతీకలు! 


1. రూప వైభవం 

ఉ. 'ఎందును నిట్టి రూపు నరు లెవ్వరు గాంచిరె?...' (విరా.2.26) 
2. సౌందర్య వైభవం 

సీ, 'ఇయ్యింతి |ప్రాపున నయ్యనంగుండు పార్వ । తీశునైనను దక్కనేలకున్నె, (విరా.2.27) 
3. లావణ్య వైభవం 

సీ, 'నెత్తమ్మి రేకుల మెత్తందనము దెచ్చి । యచ్చునం బెట్టిన ట్టందమొంది' (విరా.2.52) 
4. సౌకుమార్య వైభవం 

సీ, 'గండుమీలకు. బుట్టి కాముబాణములతో. । గలసి యాడెడు నట్టి కన్నుగవయు” (విరా.2.67) 
5. విలాస వైభవం 

సీ, కాంతి దళ్కొత్తు నీ కడగంటి చూడ్కితోం। బొందంానని మేను పొగులుటయును” (విరా.2.118) 


(వివరాలకు ఆయా పద్య విశేష వ్యాఖ్యలు చూడండి). 


పీర్రిక - 52 
(4) ఊర్టితకథలో యుద్దరంగాలు 


ఊర్చిత కథలో చిత్రించబడే యుద్ద ఘట్టాలలో వైవిధ్యాన్ని బట్టి సన్నివేశాలలో ప్రత్యేకతలను పాటించటం సర్వసామాన్యం. 
వాటిలో స్థిర చరసన్నివే శాల నిర్వహణం, ద్వంద్వ సంకులయుద్దాల వ్యూహ సంయోజనం, సంభాషణలతో సాత్తికాది భావాల 
సమ్మేళనం, కథన వర్లన పద్దతుల సముచిత మిశ్రమం, (శ్రవ్యదృశ్య కావ్యరస సమ్మేళనం తిక్కన నిబిడ కథాబంధం కొరకు 
వినియోగించే శిల్ప సామగ్రి. వాటిని దిజ్మాత్రంగానైనా పరిశీలిస్తే యుద్ద సన్నివేశ కథా సంవిధానం తేటపడుతుంది. 


విరాటపర్వంలో మొదట మల్లయుద్దాలు ప్రవర్తిల్లుతాయి. అందులో భీముడు నాయకుడు. మొదటి సన్నివేశంలో మల్లుడు 
ప్రతివీరుడు. ఆ రంగం చిన్నది అయినా అందులో నిర్మాణ శిల్పం ఉన్నది. మల్లుడు రాజసభలో ఒక తేటగీతి పద్యంలో సవాలు 
విసరుతాడు (2.7). అది ప్రగల్బరూపమైన యుద్దసంభాషణ. 'ఓ రాజా! నేను నాలుగు చెరగుల నేలలో ఉన్న రాజుల కొలువులన్నింటినీ 
దర్శించాను. నా కెదురు నిలిచే మల్లు డెక్కడా కానరాలేదు. మీ రాజ్యంలో ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. ఇది ఉద్దతవాక్యం. 
దీనితో తిక్కన దృశ్యం (ప్రారంభించాడు. ఎదురుగా రాజాజ్ఞతో, కంకుడి అనుమతితో నిలిచిన వలలుడిని ప్రవేశపెట్టాడు. 
అతడూ రాజుతో తేటగీతిలోనే పలికాడు (2.13). అది వినయముద్రితమైన వీరోక్తి. 'నే నప్పుడప్పుడూ ధర్మరాజుకు వేడుక 
కలిగించటానికి మల్గులతో పోరుతుండేవాడిని. అట్లాగే నా నేర్చిన విధంగా నీ వేడుకకై యుద్దం చేస్తా' నన్నాడు. ప్రగల్ఫానికీ 
ప్రతాపానికీ మధ్య మల్లయుద్ధం! 


తిక్కన మల్లయుద్దంలో మాటలు పెట్టడు. పోరేవారికి విరామం ఉండదు. చూచేవారికి ఉత్కంఠవలన మాట్లాడే తీరిక 
ఉండదు. కార్యబహుళంగా ద్వంద్వయుద్దం నడిపిస్తాడు. అయినా అందులో వైవిధ్యం చూపిస్తాడు. ప్రాంగణంలో (ప్రవేశించి, 
భుజాలు చరిచి, రంగానికి మొక్కి, మట్టి మొగానికి రాచుకొని, మీద చల్లుకొని, నడుము బిగించి, మునివేళ్ళతో పట్టు మొదలుపెట్టటం 
దగ్గరినుండి అంతా ఉత్కంఠతో నడుస్తుంది. ఉపతాయివంటి అనేక గతులు కుస్తీపట్టూ కళ్ళకు విడివిడిగా వరుసగా కనబడతాయి. 
చివరకు మల్లుడిని పైకెత్తి, నేలకు కొట్టి, వీపున మండిపెట్టి, పెలుకురితాళంతో నొక్కి ముక్కున నెత్తురు కారుతూ ఓడిపోయేంతవరకూ 
మల్లయుద్ధాన్ని కళ్ళకు కట్టిస్తాడు తిక్కన. 

ఊర్జితకథ అంటే వివరాలు వర్ణించిన కథ అని కాదు. కథలోని అంశాలను మధ్యలో విరామం కలిగినట్లు 
స్ఫురించనీయకుండా ఒకదాని తరువాత మరొకటి సహజ పరిణామంగా సాగినట్టు వర్షించి సన్నివేశ సాంద్రతను సాధించిన కథ. 
మల్లయుద్ద సన్నివేశం దానికి మంచి నిదర్శనం. భీమకీచక మల్లయుద్ధం దీని బృహ(ద్రూపం. 


ఇది భీముడు కీచక సంహారం ముందు చేసిన (Rehearsals) అభ్యాసంవలె ఉంటుంది. నర్తనశాలలోని మల్లయుద్దంలో 
భీమకీచకులు ముందు దీర్భంగా మాట్లాడుకొంటారు. కాని, అది యుద్ద సంభాషణ కాదు. ఒకరిది కామ విలాస (ప్రలాపం; 
మరొకరిది గూఢవాక్యోల్లాసం. ఆ రెండూ మల్లయుద్దానికి ముందుమాటలుగా ఉండవు. ఒక్కసారి తుఫాను ముందు కురిసే 
తొలకరిజల్లులుగా ఉంటాయి. భీముడు విజృంభించి కీచకుడి తలబట్టి వంచటంతో యుద్దం (ప్రారంభమౌతుంది. మల్లుడితో 
యుద్దం ఆరు పద్యగద్యాల నిడివితో సాగగా, కీచకుడితో యుద్దం పదునైదు పద్యగద్యాల పరిమితిలో విస్తరించింది. మల్టుడితో 
యుద్దం పగటివేళ జరిగింది కాబట్టి కాబోలు కుస్తీపట్టన్నీ స్పష్టంగా తెలిశాయి పేర్లతోసహా. మరి నర్తనశాలలోని యుద్ధం చీకట్లో 
సాగింది కదా! మల్టుల పోరాటపు తీరులే గోచరించాయికాని కుస్తీపట్ల వివరాలు తెలియరాలేదు. చీకట్లో గోప్యంగా జరిగే మల్లయుద్ద 
శిల్పంలోని కుస్తీపట్ల విశేషాలు వాచ్యంకాకుండా ధ్వనింపచేయటం తిక్కన నేర్పు. భీముడికి మల్గుడితోడి యుద్దం అసమయుద్ధం. 
కీచకుడితోడి యుద్దం సమయుద్దం. అందుకే చాలసేపు పోరాడవలసివచ్చినట్లు వర్లన. కీచకు డలసిపోయినట్టు కనబడేంతవరకూ 
భీముడు సమతౌల్యాన్ని పాటించాడు. ఆ తరువాత ఒక్కసారి విజృంభించి పైకి వస్తున్న శత్రువును (క్రిందకు గుంజి పిడికిటితో 
పిడుగుపాటు దెబ్బలు కొట్టి, పండిన పళ్ళ చెట్టును నిలువున కూల్చినట్టు నేలపై పడవేశాడు. కీచకుడు తన్నుకొని చచ్చాడు. ఆ 
తరువాత (ద్రౌపది హృదయాహ్లాదం కొరకు కీచకుడి శవాన్ని మాంసపు ముద్దగా మార్చాడు. మల్లుడితోడి యుద్దంలో కుస్తీపట్టనే 


పీర్రిక - 53 


గమనించి ఉలాసపడే పఠిత కీచకుడితోడి యుద్దంలో భంగిమలను భావించి ఉత్సాహపడతాడు. మొదటి దానికంటె రెండవది 


E27 
ఉదాత్తమైనదని ఆపాదిస్తాడు. 


మొదటి యుద్దంలో ముందు వెనుకల పలుచని సంభాషణలు, రెండవ యుద్దంలో మొదలు చివరలలో విస్తృతమైన 
సంభాషణలు. మల్లయుద్ద ఘట్టాలకు సంబంధించినంతవరకు ఉభయ కావ్య నిర్మాణ శిల్పంలో కీచకవధ ఒక ఊర్జిత కథ. 


దక్షిణ ఉత్తర గోగ్రహణ యుద్దాలు ప్రతిఘటన (00౧౪90 శిల్పాన్ని ప్రదర్శించే విశిష్ట ఘట్టాలు. ఆ తారతమ్యాన్ని 
భావిస్తే పఠితకు వైవిధ్యంవలన కలిగే వింత ఆహ్లాదం స్ఫురిస్తుంది. ఊర్జిత కథ కుండే ఉభయపక్షాలు (ప్రత్యక్షమౌతాయి. 


() సుశర్మ దాడి పగతీర్చుకొనేది. కౌరవుల దాడి గోవుల పేరుతో పాండవులను బయటపడేటట్టు చేసేది. మొదటిదానిలో 
సుశర్మ ఆత్మగౌరవం ముఖ్యం. రెండవదానిలో దుర్యోధనుడి దుర్మం(త్ర ఫలితం ముఖ్యం. ఈ రెండు యుద్ధాల ప్రవృత్తులూ 
ఫలితాలూ ఆ ప్రయోజనాలను (ప్రతిఫలించేటట్టు ఉంటాయి. అందువలననే చివరకు సుశర్మ బందీ జొతాడు. దుర్యోధనుడు 
ఘోరంగా పరాబితుడౌతాడు. 


(1) సుశర్మ చేసే యుద్దంలో అతడు (ప్రతివీరుడు, ఏకవీరుడు. విరాటుడు బలగంతో కూడుకొన్న బహువీరుడు. 
సుశర్మసైన్యం అపారం. రథసంఖ్యా బహుళం; అయినా అవ్యవస్థితం. విరాటసైన్యం పరిమితమైనా సంఘటితం. ఆయావీరుల 
వెంటనడిచే చతురంగబలం సుశిక్షితం. వ్యూహబహుళం. సుశర్మపక్షంలో ఒకడు పెక్కురితో పోరే వైఖరి అధికం. విరాటపక్షంలో 
ఒకరి తరువాత ఒకరు సమయోచితంగా యుద్దాన్ని నడిపించటం బహుళం. అయినా మొత్తం మీద అందరూ కలసి శత్రువును 
(క్రమ్ముకొనే అవగాహనతో కూడుకొన్నది. ఇరుపక్షాలూ మెరుపుదాడులతో మెలకువ (ప్రదర్శించేవే. సుశర్మ మెరుపుదాడితో విరటుని 
బంధించి శత్రుసైన్యంతో సంక్షోభాన్ని సృష్టిస్తాడు. దానికి పాండవులు తగిన సమాధానం మెరుపు దాడులతోనే చెప్పి విరాటుడిని 
విడిపిస్తారు. భీముడు సుశర్మను బంధిస్తాడు. ద్రేక్షకులకు ఇది ఒక పోటీయుద్దంగా ఉంటుంది. దొమ్మియుద్దం కూడా పెక్కుసార్జు 
ప్రవర్తిల్చుతుంది. అప్పుడు ఉభయ సైన్యాలూ పగ్గంలాగే పోటీ (166 0 ౪2) లో ముందుకు వెనుకకు ఊగిసలాడుతున్నట్లు 
కనిపిస్తాయి. చివరకు పాండవులున్న విరాటపక్షం విజయం సాధిస్తుంది. ఇది మనుష్యులు చూచి మెచ్చుకొనే యుద్దంగా ఉంటుంది. 
దీనికి ప్రతిగా ఉత్తర గోగ్రహణయుద్దం దేవతలు చూచి మెచ్చుకొనే విధంగా సాగుతుంది. ఆ తారతమ్యం ఆ ఉభయ 
యుద్దసన్నివేశాలలో స్పష్టంగా తోస్తుంది. 

(1) ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడు ఏకవీరుడు. నాయక స్థానీయుడు. ప్రతినాయక పక్షంలో బహునాయకత్వం. 
ప్రదర్శితమౌతుంది. ఆ సేనకు సర్వ సైన్యాధ్యక్షుడు వేరే లేడు. దుర్యోధనుడు రాజుకాబట్టి అతడి భావానికి అనుగుణంగా 
నడవటం, అతడిని రక్షించుకొనటం ఆ యుద్ద లక్ష్యం. అందువలన (ద్రోణ భీష్మాళృత్తామాదులు అంటీ పట్టనట్టు యుద్దం 
చేస్తారు. కర్ణుడు అంతా తానే నిర్వహిస్తానని ప్రగల్భా లాడతాడు. (ద్రోణభీష్మాదులు అర్జున ప్రతాపాన్ని (అంటే శత్రు పరాక్రమాన్ని) 
అంచనాకట్టి చెప్పినా కర్ణుడు లెక్కచేయడు. పరబలాన్ని తక్కువగానూ, స్వీయబలాన్ని ఎక్కువగానూ భావించి విజృంభించి 
చివరకు పరాభవం పాలుకావటం అతడి యుద్దవీర స్వభావం. దాన్ని వివేకజ్ఞులైన భీష్మాదులు అధిక్షేపిస్తారు. రారాజు కర్టుడిపై 
యుద్దభారముంచి నిర్లిప్తంగా నిలిచిపోతాడు. అతడిని దుర్యోధనుడు సమర్థించి, అతడితోపాటు తానూ భంగపడతాడు. అట్లా 
జరగాలనీ, దానివలన ఒక గుణపాఠం దుర్యోధనుడు తెలిసికొనవలెననీ కౌరవపక్షంలోని వృద్దవీరులు భావిస్తారు. దీనితో కౌరవపక్షంలో 
సంఘటిత యుద్దం సాధ్యపడలేదు. ఎవరికి వారు తమ (ప్రతాపాలను ప్రదర్శించుకొనటానికే అర్జునుడి మీద దాడిచేశారు. 
వరుసగా వీగిపోయారు. ఐక్యత లేని ఏకవాక్యత లేని కౌరవపక్ష యుద్దం అడుగడుగునా ఏ విధంగా అపజయం పాలౌతుందో 
చిత్రించే యుద్ద విశేష వర్లనం ఈ ఘట్టంలో పఠితలకు ఆసక్తిని కలిగించే అంశం. 


(1) అర్జునుడి కదలికలు అడుగడుగునా అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. అతడు పోరిన తీరులు చిత్రించే సన్నివేశాలు 
పఠితలలో ఆహ్లాదాన్ని పొంగింపచేస్తాయి. బృహన్నలగా అర్జునుడి రూపం భీష్మాదులలో వితర్కాన్ని లేవదీస్తుంది. అర్జునుడు 


పీర్రిక్ర - 54 


శమీవృక్షం దగ్గర నిజాకారంతో నిలిచినప్పుడు ఉత్తరకుమారుడిని అద్భుతంలో ముంచివేశాడు. దేవదత్తాన్ని పూరించి శత్రువుల 
గుండెలలో దడ పుట్టించాడు. అర్జునుడిని గుర్తించిన భీష్మాదులు యుద్దం అసాధ్యమని నిశ్చయించారు. కర్టుడు దురహంకారంతో 
వారిని తృణీకరించి అర్జునుడిని సంహరిస్తానని (ప్రగల్ఫ్భాలాడి (ప్రతాపం చూపించాడు. దుర్యోధనుడు యుద్దంచేయటంకంటె 
అజ్ఞాతవాస (వ్రతకాలం పూర్తికాకుండానే అర్జునుడు బయటపడ్డాడన్న సాకుతో పాండవులను మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపాలని కపటిగా ఆలోచించాడు. భీష్ముడు పాండవుల అరణ్యాజ్ఞాతవాస కాలం పూర్తయిందని ప్రకటించాడు. దానితో దుర్యోధనుడి 
దుష్టవ్యూహం భగ్నమైపోయింది. ఇక మిగిలింది కొనితెచ్చుకొన్నయుద్దమే. కర్ణుడిని నమ్ముకొని చావుతప్పి కన్నులొట్టపోయినట్లు 
యుద్దం చేయటమే దుర్యోధనుడికి మిగిలింది. ఆ స్థితికి ముఖ్యకారకుడు ప్రత్యక్షంగా దుర్యోధనుడిపై లక్ష్యం పెట్టి వ్యూహాన్ని 
పన్ని యుద్దం సాగించిన అర్జునుడు. అతడి ధాటికి కరుడు నిలువలేడని నిరూపించదలచిన భీష్మద్రోణాదులు పరోక్షకారకులు; 
గురువులను నిందించిన కర్లదుర్యోధనులకు తగిన శాస్తి జరగాలని లోన భావించిన అశ్యత్థామాదులు. నిజానికి దుర్యోధనుడు 
తన వారితోనే లోపలిపోరు చేశాడు. పగవాడితో బైటిపోరు చేశాడు. ఉభయ భ్రష్టుడైనట్లు చిత్రించటం వ్యూహ శిల్పం. 


(౪). అర్జునుడు అద్భుత వ్యూహరచనా ధురంధరుడు. బాణాలతో, బాణాలవంటి మాటలతో పోరాడగలడు. పెద్దలకు 
బాణాలతో వినయాన్ని (ప్రదర్శించగలడు; విక్రమాన్ని చవి చూపించగలడు; సమయోచిత (ప్రజ్ఞతో వ్యూహరచనను చేయగలడు. 
అర్జునుడి యుద్దవ్యూహం స్థిరమైన, విజయ సాధకమైన వ్యూహం. కౌరవులకు (ప్రత్యేకించి యుద్దవ్యూహం లేదు. గోధనాన్ని 
అపహరించటమే వారి గొప్ప వ్యూహం. అర్జునుడు అందుకే దుర్యోధనుడిని దొంగగా పరిగణించాడు. దానికి తగినట్టుగానే 
వ్యూహాన్ని రచించాడు. అందులోని కొన్ని విశేషాలు- 


(అ) భీష్మద్రోణాదులు రాజుకు రక్షగా సైన్యముఖంలో ఉన్నారు. అందువలన వారిని ముందుగా ఎదుర్కొనకుండా 
నమస్కార బాణాలతో కుశల ప్రశ్నలు వేసి, వారి సౌముఖ్యాన్ని సాధించి, రథాన్ని ప్రక్కదారి పట్టించటం మొదటి దశ. దీనివలన 
భీకరయుద్దం తప్పింది. 


(ఆ) సైన్య మధ్యంలో గోవులు నడుస్తున్నాయి. వాటిని తప్పించి, రక్షించి, నగరంవైపు గోపాలురతో సహా క్షేమంగా 
పంపించటం అర్జునుడి ప్రథమకర్తవ్యం కావటం సముచితం. అందుకే గోవులున్న సైన్య మధ్యభాగంమీద మొదటిదాడి చేశాడు. 
వాటిచుట్టూ మూగిఉన్న సైన్యంతో సంకులసమరం చేసి లక్ష్యాన్ని సాధించాడు. గోవులు తిరిగిపోయాయి. కౌరవ సైన్య వ్యూహంలో 
నడిమిభాగం వెలితిపడింది. అందులోకి అర్జునుడు (ప్రవేశించి సముద్రాన్ని మహామత్స్యం సంక్షోభపరిచినట్లు సంకులసమరం 
చేశాడు. ఏకవీరుడు అనేక సైనికులను నేలమట్టం చేసే ఘట్టం ఇందులో ఆసక్తికరంగా సాగింది. ఇది రెండో దశ. దీనివలన గోధన 
విముక్తి కలిగింది. దుర్యోధనుడి దాడి విఫలమయింది. 


(ఇ) కౌరవ వ్యూహం నడుము విరిగి రెండు ముక్కలైంది. మొదటి ముక్క భీష్మాది వీర రక్షితం. రెండవ ముక్క 
కర్లరక్షితం. దుర్యోధనుడు కర్లకవచంలో రెంజవభాగంలో ఉన్నాడు. అర్జునుడు మొదటి భాగాన్ని మాని రెండో భాగంవైపు పోరు 
సాగించాడు. ఇది యుద్దవ్యూహంలో ఆయువుపట్టు వంటిది. లక్ష్యం దుర్యోధనుడికి బుద్దిచెప్పటం. అంతేకాదు, ఆ భాగంలో 
అడ్డం వచ్చినవారికి కూడా బాణాలతో బదులు చెప్పటం. అంతటితో ఆగకపోతే భంగపరచి రంగాన్నివీడి పరుగెత్తేటట్టు చేయటం. 
కొందరు పొగరుమీరి పొడిచేద్దామని మీదపడితే పరాభవించటం, అవసరంవస్తే ప్రాణాలు తీయటం అర్జునుడి యుద్దతం('త్రంలో 
భాగం. అందుకే చిత్రాంగదాదులను చంపాడు. కర్ణుడిని విరథుడిని చేసి దూరంగా పంపాడు. దుర్యోధనుడు తాను నమ్ముకొన్న 
కర్ణుడనే కవచం శిథిలమైపోయింది. తనను తాను రక్షించుకొనే దయనీయస్థితిలో పడ్డాడు. అప్పుడు రాజుకు బాసటగా నిలిచారు 
ద్రోణాదులు. వీరు ధర్మయుద్దవీరులు, కాబట్టి ఏకవీరుడైన అర్జునుడితో ఒకరితరువాత ఒకరు ద్వంద్వయుద్దానికి విల్లమ్ములతో 
సిద్దమయ్యారు. క్రమంగా (ద్రోణుడు, అశ్వత్తామ, కృపాచార్యుడు యుద్ద విముఖులైన తరువాత భీష్ముడు చివరకు తారసిల్లాడు. 
ఈ సన్నివేశం చూస్తే భారత కావ్య పరితలకు కురుక్షేత్ర యుద్దం తల(క్రిందుగా మొదలయిందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. 
ఇందులో మొదట కర్షపర్వం, ఆ తరువాత ద్రోణపర్వం, ఆ మీద భీష్మపర్వం సాగినట్టుంటుంది. చివరకు దుర్యోధనుడితో జరిగే 
యుద్దం '్రవర్తిల్హుతుంది. విజయుడు అన్నింట విజయుడు కావటం విశేషం. 


పీర్రిక - 55 


(ఈ) దక్షిబోత్తర గోగ్రహణ రంగాలలో దొమ్మియుద్దాలకంటె ద్వంద్వయుద్దాలు రసవత్తరంగా ఉంటాయి. పెక్కురిమీద 
పెక్కురు చేసే యుద్దంలో రసభావాలకంటె బలాబలాల (ప్రదర్శనలకే ఎక్కువ అవకాశం ఉండటంచేత పరిస్థితుల పరిణామాలే 
అందులో (ప్రధానంగా (ప్రదర్శితమౌతాయి. పెక్కురితో ఒక్కరు చేసే యుద్దాలలో వీరుల వీరకృత్యాలు వెల్లివిరుస్తాయి. ఒక్కడు 
పెక్కురితో చేసే యుద్దాలలో వీరవిహారం విశ్వరూపం తాలుస్తుంది. ఒక్కడు మరొక వీరుడితో చేసే యుద్దంలో వీరరసపోషకాలైన 
ఆంగిక, ఆహార్య, వాచిక, సాత్తికాభినయ ముద్రితాలైన యుద్ద(క్రీడలు ఊర్జితంగా రాణిస్తాయి. ఈ నాలుగు రకాల యుద్ద 
విధానాలనూ తిక్కన ఈ రెండు ఘట్టాలలో వర్ణించాడు. కాని, ఉత్తరగోగ్రహణంలో శృత్రుపక్షంలో మహాయోధులు ఎందరో 
ఉండటంచేత వారితో అర్జునుడు చేసే యుద్ద సన్నివేశాలు ద్వంద్వయుద్ద క్రీడకే అలంకార (ప్రాయాలుగా ఉంటాయి. ద్రోణాదివీరుల 
వ్యక్తిగత వీరస్వభావాల వైవిధ్యం, వాటిని సముచిత వ్యూహాలతో స్వీయ పరాక్రమ ప్రదర్శకంగా అర్జునుడు ఎదుర్కొని విజయంసాధించే 
వైలక్షణ్యం పఠితలకు హృదయాహ్లాదాన్ని కలిగిస్తాయి. అందువలన లీలాయుద్దమైనా భీష్మాదులతో సాగిన ద్వంద్వయుద్ద ఘట్టాలు 
ఉపరంజకంగా ఉంటాయి. అ(స్తశస్త ప్రయోగాలు అమరులకే అద్భుతాశ్చర్యాలను కలిగిస్తాయి. 

(ఉ) కర్ష దుర్యోధనులతో అర్జునుడు చేసిన ద్వంద్వయుద్ద ఘట్టాలలో బాణ ప్రయోగాల కెంత ప్రాధాన్యముంటుందో 
సహజవీరులైన వారినడుమ సాగే సంభాషణల కంత ప్రాముఖ్యముంటుంది. యుద్దఘట్టాలలో వీరుల మధ్య పోరు వర్లనకే 


సాధ్యం. అది (శ్రవ్యకావ్య శిల్పానికి శిఖరప్రాయం. మరి వీరుల మధ్య సాగే వీరాలాపాలు నాటకీయతకు పోషకాలు. తిక్కన 
ఉభయకావ్య శిల్పప్రౌఢి పాటించి ఆయా ఘట్టాలను ఊర్జితం చేశాడు. 


(5) యుద్దఘట్టాలు : వీరోక్తులు 
అందువలన యుద్దఘట్టాలలో వీరుల వీరోక్తులకు విశిష్టస్థానం తిక్కన కల్పించాడు. మచ్చుకు కొన్ని- 


1. ప్రగల్ఫోక్తులు : వీటిని తెలుగులో బడాయిమాట లంటారు. ఇవి సామాన్యంగా మూడు రకాలు. తన శక్తి తనకు 
తెలియకుండా గొప్పలు సాధిస్తానని చెప్పుకునేవి కొన్ని. దీనికి ఉత్తరకుమారుడు (ప్రసిద్ది. తన శక్తిని ఎక్కువగా అంచనా వేసికొని 
శత్రువులపట్ల నిర్లక్ష్యంగా మాట్లాడేవి కొన్ని. మల్లుడు, కీచకుడు, సుశర్మ- దీనికి సాక్ష్యం. ఎదుటివారి శక్తిని తక్కువగా అంచనావేసి 
తన నెప్పుడూ వారికంటె ఎక్కువగా భావించి అసాధ్యమైన విషయాలను సైతం అవలీలగా సాధించగలనని గొప్పలు పలికేవి 
కొన్ని. కర్ణుడు ఈ రకం (ప్రగల్భాలకు ఏకైక నిదర్శనం. పరబలాన్ని నమ్ముకొని అద్భుతాలు సాధించగలనని అహంకరించి 
మాట్లాడేవి కొన్ని. వీటికి దుర్యోధనుడు పెట్టింది పేరు. ఇవన్నీ కలిపి ప్రతిపక్షంలో హరివిల్లువలె రాణిస్తే వాటికి అర్జునాదులు 

(36) [స్‌ oa E27 అతి జ 
ప్రతిగా మాట్లాడే పౌరుషవాక్యాలు (ప్రతిఘటన శిల్పాన్ని పోషిస్తాయి. 

2. పరిశీలిస్తే ఆయా సందర్భాలలో ప్రతిజ్ఞలూ, ప్రతాపాలూ, నిష్టురాలూ, అధిక్షేపాలూ, వ్యంగ్యాలూ, ఉపాలంభనలూ, 
(ప్రశంసలూ, నిందలూ, అవహేళనలూ, భయాలూ, భంగపాట్టూ, విజయగర్జనలూ, వెక్కిరింతలూ, వెటకారాలూ మొదలైనవాటిని 
వ్యక్తం చేసే ఉక్తి విశేషాలు యుద్ద క్రీడను ఉక్తులతో ఉజ్జ్బలతరం చేస్తాయి. తిక్కన ఈ కళలో సిద్ధహస్తుడు. ఉదాహరణ కొకటి 
రెండు: 


(అ) ఉత్తరుడి అసమర్ధ ప్రగల్భం: చ. 'కురుపతి భీష్మకర్ల కృపకుంభజ ముఖ్యులు............ శ (ఏరా.4.11) 
(ఆ) కర్లుడి బింకపు ప్రగల్బాలు: 

1 చ. వెజచితిరేని నిల్వుండొకవీరున కొక్క(డ చాలు గాక...........” (వరా.4.201) 
2. శా. 'జ్యాఘోషం బతిభీషణంబయి దిశాచక్రంబు నిండన్‌..........' (వరా.4.202) 


3 క. 'క్రోధజ్వాలలు నిగుడ వి । రోధబలేంధనము( బొదుపు క్రూరతమై.........' (విరా.4.203) 


పీర్రిక - 56 


ఈ యుద్దఘట్టాలలో వీరులు ముఖాముఖి తలపడ్డప్పుడు చేసికొనే అధిక్షేపోక్తులూ, అవహేళనోక్తులూ, వ్యంగ్యోక్తులూ 
ప్రసిద్ధాలు. ప్రత్యేకించి అశృత్థామకూ కర్ణుడికీ మధ్య జరిగే సంభాషణలలో రవ్వలవలె వెలుగొందే అధిక్షేపాలు ఆసక్తికరాలు. 


అశ్వత్థామ:- 
క “నిను నీవ పొగడికొని పలి । కిన పలుకులు పెక్కుగలవు క్రీడి యనికి వ 
చ్చినవా( డిదె పులివలె; మా । ర్కొనరాదే కర్ల! సేనకుం బ్రియమెసంగన్‌”. 
కు “తలంకు గలదేని శకునిం । బిలిచి విచారింప6 బొమ్ము పృథివీపతి నీ 
తలన మన కార్యఖడ్గం । బుల మో పెక్కించె; రిత్తవోవునె నీకున్‌?” (సఠా5.22,23) 


దీనికి సమాధానంగా కర్లుడు పలికిన (ప్రతాపోక్తి:- 


చ. “తలశెడు వానికిన్‌ మగండ తా నటె నన్నడంకించువాం డిసీ! 
పలుకకు; భీతున ట్లాదుంగంబాజునె శూరుండు, నిన్ను నచ్చి యే” 


“కలనికి వచ్చితిన్‌ నరుండ కా(డట వాసవు( డైన నేమి? నా 
బలము. జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!” (విరా.5.25) 


(వీటిలోని విశేషాలకు వ్యాఖ్యానం చూడండి). 


కర్ణాశృత్తామల అధిక్షేపోక్తులకంటె ఆసక్తికరమైన కర్ణార్డునుల అమర్దోక్తులు (కోపంతో పలికే ఈటెలవంటి ఎత్తిపొడుపు 
మాటలు) రసవత్తరాలు. వాటిలో ఒక్కొక్క పద్యం ఒక్కొక్క జఉక్తి విశేషం. (వివరాలకు చూడండి 5.88-95). 


ఉత్తరగోగ్రహణ ఘట్టంలో కౌరవ సైన్యంలోని శిష్టచతుష్టయం, చివరకు అర్జునుడు కర్గుడినే కాక దుర్యోధనుడిని 
కూడా ఉపాలంభించిన విధం ఒకదాని కంటె మరొకటి విశేషం. కర్ణుడి ప్రగల్భాలను పరిహసించటం ఒక తీరు; దుర్యోధనుడి 
దురహంకారాన్ని అధిక్షేపించటం మరొక తీరు. ఉపాలంభనమంటే మనసు మర్శ్మస్థానంలో (గ్రుచ్చుకొనేటట్టు ఎత్తిపాడవటం. 
వెనుకా ముందూ ఆలోచించకుండా దుర్యోధనుడిని రెచ్చగొట్టి నే నున్నానని ముందుకు దూకి, చివరకు తానూ రాజూ కలిసి 
గోతిలోపడే కర్ణుడి ప్రగల్భవైఖరిని ఎత్తిపాడవటం కర్ణోపాలంభనంలో సాధారణాంశమైతే, ఇతరులసాయంతో కార్యాలు సాధించినా 
ఆత్మాభిమానంతో అతిశయించే దుర్యోధనుడు అపజయంపాలయ్యే సూచనలు అర్జునుడి ప్రతాపంవలన ఏర్పడినా, పగతో 
తిరగబడాలనే అతడి మూర్ధప్రవృత్తిని అందరూ ఎగతాళిచేయటం విశేషాంశం. 


శిష్టచతుష్టయంలో భీష్ముడు పెద్దవాడు. సమ్మోహనా(స్రంతో అందరూ మూర్చితులైనా, ఆయుధాలు చేతులుజారిపోయినా, 
తలపాగాలు కోల్పోయినా తెలిసికొనలేక అర్జునుడిపై యుద్దం చేయాలని లజ్ఞలేక ఊరుకొనే దుర్యోధనుడిని భీమ్ముడు 


మోమాటంలేకుండా, నిష్టురంగా, నిస్సంశయంగా అవహేళన చేస్తూ, మారుమాటాడలేనట్టుగా మాట్లాడతాడు. ఆయన చేసిన 
ఉపాలంభనం నిష్టురాధిక్షేపం. 


ఉ. “మోహన బాణపాతమున ముందలచీర లెజటుంగకున్న యీ 
బాహుబలంబుతోం గడంి పార్టునిం దాశెడుబుద్ది( [గ్రమ్మజన్‌ 
సాహసవృత్తి( జేసి యవిచారత( బోయితిమేని వాడు పూ 
ర్లాహుతి సేయండే మనల నందజ నొక్కట మార్గణాగ్నికిన్‌?” (విరా.5.218) 


పీరిక - 57 

దుర్యోధనుడు పెద్దలతో నిష్కారణంగా వివాదాలు పడతాడు. వారు పాండవ పక్షపాతులని నిందిస్తూ ఉంటాడు. 
ఇప్పుడా వివాదాలు చేసే సమయం కాదనీ విరోధులతో యుద్దం చేసే సమయం వచ్చిందనీ ఉపాలంభించాడు. ద్రోణాచార్యుడు. 
అతడిది మర్మాధిక్షేపం. 
ఉ “అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ 

వచ్చుచునున్నవా(డు బలవ ద్రిపుభీషణబాహుండైన వి 

వ్వచ్చు(డ; యింక మిన్నక వివాదము సేసిన బోవ దియ్యెడం, 

బొచ్చెములేని బల్మగలం బోరి కమర్పుము దర్ప మేర్ప్చడన్‌”. (విరా.4.181) 

అందరికంటె అధికంగా దుర్యోధనుడిని అమర్దాధిక్షేపాలతో ఉపాలంభించేవాడు ఆవేశపరుడైన అశృత్తామ. అతడి 
మాటలతో (శ్రుతి కలుపుతాడు కృపాచార్యుడు (4.227). 

కపట ద్యూతంలో శకుని సంపాదించిన రాజ్యాన్ని అపహరించి, ద్రౌపదిని అవమానించి, వారి రాజ్యాన్ని భోగిస్తూ సుఖం 
మరిగిన దుర్యోధనుడు నాడు యుద్దం గెలవాలంటే శకుని తోడు పనికివస్తుందా? అని గుట్టుముట్టుకొనేటట్టు గట్టిగా మందలించాడు. 
అతడివి వెటకారపు వ్యంగ్యోక్తులు. మచ్చు కొక్కటి- 
చ. “పాండవవీరులం గలన బాహుబలంబున నోర్చియే సము 

ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజం గొల్వులోనికిం 

దెండని పుచ్చి; తద్దెసకు( దెచ్చుట సౌబలునీతి( గాదె? యా 

తండ మరల్పుం గాక సముదగగ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌” (వరా.4.194) 


ఉపాలంభనలకే ఉదాత్తోదాహరణం అర్జునుడు దుర్యోధనుడిని చేసిన వ్యంగ్యోపాలంభనం. 


ఉ 'క్షత్రియు6 డోడునే తగదు కౌరవరాజ! యొకండ నేం...... (విరా.5.203) 


లొ 


'ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ । రాంబురవీథులం (గ్రాలం గలదె?” (విరా.5.204) 
(వివరాలకు విశేష వ్యాఖ్యాం శాలను పరిశీలించండి. 
(6) అభినయ విద్యా విలాసం 


విరాటపర్వంలోని (శ్రవ్యకావ్యశోభకు దృశ్య కావ్య వైభవాన్ని కలిగించేది తిక్కన ప్రబంధ రచనలో (ప్రదర్శించే అభినయ 
విద్యావిలాసం. తిక్కన పాత్రలు మనసును కాని, మాటను కాని అభినయించి చూపుతారు. వాటిని తిక్కన చలనచి(త్రంవలె 
వర్షించి చూపుతాడు. తిక్కన రచనలో ఒక నృత్యరత్నాకరం తురంగలిస్తుంది; అభినయ దర్పణం మెరుస్తుంది. మచ్చుకు కొన్ని 
అభినయపద్యాలు: 

1. ద్రౌపది అభినయిస్తూ మాట్లాడుతుంది : పాండవులు అడవిలో విరాటనగరంవైపు నడుస్తున్నారు. సుకుమారి అయిన 
ద్రౌపది అలసిపోయింది. తన అలసటను అభినయోచితంగా భర్తలకు చెప్పుకొన్న పద్యం హృద్యం. ఉ. 'డప్పి జనించె, వేళులపుటంబులు 
పొక్కం దొడంగె... ఒక్కడుగు నేలౌడు దానికి నోర్వ నెమ్మెయిన్‌' (విరా.1.148). ఈ పద్యంలోని క్రియలను తద్దర్మకాలంలోకి 
మార్చి 'డప్పి జనించు, పొక్క దొడంగు. చిప్పిలం జొచ్చు' అని చెప్పితే అలసట అనే అవస్థకు నాట్యసూత్రమౌతుంది. సుదేష్ట 
కీచకుడి ఇంటికి పోయి కల్లు తీసికొని రమ్మని పనిచినప్పుడు ద్రౌపదికి మొదట ఉల్లం తల్లడిల్లింది. శరీరమంతా చెమటలు 
పట్టింది. మనిషి డీలాపడింది. మనసులో బాధ అధికంగా మొదలయింది. ఆ తరువాత వితర్కం పెల్లుబికింది. దైవం గుర్తుకు 


పీర్రిక - 58 


వచ్చింది. అభినయము[ద్రితమైన వాచికాభినయం వర్షించిన -ఈ పద్యం (విరా.2.91) ఆస్వాద మధురం. భీముడు (ద్రౌపదీ 
హృదయోల్లాసం కొరకు కీచకుడిని వికృతపు చావుకు గురిచేసి, మాంసపు ముద్దవలె భయానక బీభత్సంగా ఉన్న అతడి శవాన్ని 
ఆమెకు చూపాడు. అప్పు డామె కన్నార్పకుండా చూస్తూ శవం దగ్గరికి పోయింది. పీడ వదిలిం దన్నట్టు అచ్చమైన తెలుగు 
పడుచువలె మెటికలు విరిచింది. తగినశాస్తి జరిగిందిలే అన్నట్టు తల ఊపింది. ఎంతలో ఎంతపని జరిగింది? అని ముక్కుమీద 
వేలువేసికొన్నది. 'కీవకా! దీని కొరకేనా నీ వింత చేశావు? నీకిప్పుడు చావే సుఖం. అంత అతిగా చేసినందుకే ఇంత అనుభవిస్తున్నావు'. 
అని అనుకొన్నది. ఆ శవాన్ని చూచినకొద్ది ఆమెకు భయం కలిగింది. అభినయంలోనుండి మాటలు పుట్టి, అవి మరల అభినయంలో 
మునిగిపోయే వింత పద్యం (2,356) చలనచిత్రం చూపిస్తున్నట్టుంది. ద్రౌపది పాత్ర ఎప్పుడూ అభినయిస్తూ మాట్లాడుతుంది. 
అది ఆమె నాగరక లక్షణం. 


2. భీముడు మాటకు ముందు అభినయిస్తాడు : కీచకుడు (ద్రౌపదిని నేలమీదకు పడలాగినప్పుడు భీముడు 
అ(గహోదగుడైనాడు. అతడి భయంకరాకారాన్ని తిక్కన అపూర్వంగా ఆవిష్కరించాడు. (విరా.1.133, 134) అచ్చమైన అభినయం 
ఆకృతి కొన్నట్టుండే ఆ రెండు పద్యాలు తెలుగు సాహిత్యంలో (క్రోధ భావాభినయానికి తిక్కన చెక్కిన శబ్దార్థ గుణాల అక్షర 
శిల్పం. ఇంతటి రసభావో ద్రేకాన్ని ప్రదర్శించిన భీముడు ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఒక వింత. అంతేకాదు. అంబరాన్ని 
అందేటట్టుగా ఆ(గ్రహాన్ని (ప్రదర్శించగలిగిన పవనతనయుడు అవసరం వచ్చినప్పుడు నిగ్రహంతో వ్యవహరించగలడు. కీచకసంహారార్థం 
చీకట్లో నర్తనశాలకు పోతున్న భీముడు తన నడకలో తేడా రాకుండా ముందుకు సాగాడు. యుద్దానికి పోతున్న ఉత్సాహాన్ని 
బయటపెట్టకుండా కప్పిపుచ్చుకొన్నాడు. రోషం వలన కలిగే ఉద్రేకం వేగిరపాటుతనం పైకి వెలువడకుండా నిబ్బరించుకొన్నాడు. 
ఎవ్వరికీ అతడు శత్రువును చంపటానికి పోతున్నాడన్న అనుమానం ఆవంతకూడా రాకుండా నిభాయించుకొంటూ నిర్షి(ద్రంగా 
విక్రమగంభీరంగా వెళ్ళాడు. విభిన్న భావావస్థలలో భీముడు ప్రదర్శించిన అభినయ నైపుణ్యం అపూర్వం. 


భీముడు కోపాన్ని 'పెంచగలడు, కప్పిపుచ్చగలడు, అంతేకాక, అణచిపెట్టగలడుకూడా అని చెప్పే పద్యం (విరా.2.232) 
అభినయసుందరం. నర్తనశాలలో సంకేతస్థలంలో (ద్రౌపది స్థానంలో రహస్యంగా భీముడు కూర్చున్నాడు. కీచకుడు వచ్చి కేలుసాచాడు. 
భీముడికి ఒడలు మండింది. కోపం కట్టలు (త్రెంచుకొంటూ మనసులో పొంగింది. శరీరం ప్రతీకార తీవ్రతకు కంపించింది. కాని 
ఆ ఆవేశాన్ని ధైర్యంతో నిగ్రహించుకొన్నాడు. కీచకుడి మన్మథ చేష్టలను, మాటలను, వాటి వైఖరిని బాగా గమనించాలని ఓపికపట్టి 
కదలకుండా కూర్చున్నాడు. అతడి పద్దతి చూస్తే 'అవికారనిగూఢ నిజ[ప్రకారుడై' ఉన్నాడు. భీముడు కోపాన్ని పొంగించినా, 
కుదించినా ఎంత మనోహరంగా ఉంటాడో తిక్కన తెలుగువారికి తెలియజెప్పాడు. ఈ అభినయ వివరాలన్నీ వ్యాసుడి రచనలో 
అంతగా కానరావు. 

భీముడి రౌద్రోద్రేకం ఎన్నిసార్హు చూచినా తనివితీరదు. అట్లా చిత్రించాడు తిక్కన. ఉపకీచకులపై కోపం వచ్చినప్పుడు 
భీముడు 'శుంభన్మూర్తి విస్ఫూర్తితో' శోబిల్బాడు. అంటే తిక్కన పరిభాషలో ఆంగికాభినయ సాత్తికాభినయ సమగ్రంగా 
నిలిచాడన్నమాట! (క్రోధభావోద్రేకానికి సజీవ శిల్పం ఈ పద్యం. 


మ. “వికట భ్రూకుటి ఘోరఫాలకలిత స్వేదోద్భటుండుం, జల 
ద్వికృతోష్టదయుండుం, (బ్రమర్హన దశావిర్భావ సంభావితాం 
గకు(డుం, జిత్తవిదాహదోహల సమ(గ (క్రోధవేగుండు నై 
బకవిధ్వంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభన్యూర్తివిస్ఫూర్తితోన్‌.” (విరా.3.25) 


ఈ భయంకరరూపాన్ని చూచి ఉపకీచకులు గంధర్వులు వచ్చారని భయపడి సంక్షోభాత్ములై ప్రాణరక్షణకొరకు వారు 
పడ్డపాట్టు హాసోల్లాసం కలిగిస్తాయి. 


co (39) 


పీఠిక - 59 
మ. “ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; 50 కెట్టొక్కొ యంచున్‌ భయం 
బొదవం బల్లములందు డాంగియు, సమీపోర్వీజముల్‌ ప్రాకియుం. 
జెదరం బాజియు, నీరు సొచ్చియును, నిశ్చేష్టం బదద్వంద్వముల్‌ 
గుదివడ్డం బెగడొందియున్‌ భరితసంక్షోభాత్ములై రత్తజిన్‌”. (విరా.3.28) 


అనిల సుతుడికి అభినయమే అలంకారమన్నట్టు తిక్కన ఆ పాత్రను తీర్చిదిద్దాడు. (వివరాలకు పై పద్యాల విశేషవ్యాఖ్యలు 
గమనించండి). 


3. ఉత్తరుడు ఉత్తమ నటుడు : విరాటపర్వంలో భీముడు (క్రోధాన్నీ, (ద్రౌపది వేదననూ, కీచకుడు విరహాన్నీ, ఉత్తరుడు 
భయాన్నీ అభినయించటంలో ఆరితేరినవా రనిపిస్తారు. వారి వారి అభినయాలలో వారి వారి స్వభావాలు కూడా అంతర్జ్యోతులవలె 
ప్రకాశిస్తూ ఉంటాయి. భీముడు ఉద్దతుడైనా ఉదాత్తుడివలె వ్యవహరించినవాడు, ద్రౌపది అభిమానవతియైనా భరించలేని అవమాన 
దుఃఖాన్ని అనుభవించిన ఉదాత్తురాలు. కీచకుడు సింహబలుడైనా విరహోన్మత్తుడు. ఉత్తరుడు ఉత్తముడైనా పిరికివాడు; 
భూమింజయుడని పేరు పెట్టుకొన్న భూరిభయస్సుడు; అతడు రథికుజైనా సారథిగా రాణించినవాడు. అర్జునుడి సాహచర్యంతో 
భయాన్ని ధైర్యంగా మార్చుకొనే మర్మం తెలిసికొన్నవాడు. చేసిన మేలు మరవనివాడు. కృతజ్ఞతాభావపూర్చుడు. వీరాభిమాని, 
విజయాభిలాషి. అతడి పిరికితనం తెలుగులో బాగా పేరు మోగటానికి తిక్కన అభినయశిల్పమే కారణమయింది. తిక్కన 
ఉత్తరుడి పాత్రకు ఉజ్జ్వల నవరత్న పద్యహారాన్ని ప్రసాదించాడు. ఆ రత్నాలను ఇవిగా గుర్తించవచ్చును - విరా. చతుర్జాశ్యాసంలోని 
51,55,80,173,177. పంచమాశ్వాసంలోని 112,113,186,265 సంఖ్యలు గల పద్యాలు. ఈ పద్యరత్నాల వెలుగులను విశేషవ్యాఖ్యలలో 
దర్శింపవచ్చును. 

4. కీచకుడు చతుర్విధాభినయ చతురుడు : తిక్కన చిత్రణలో కీచకు డెంత రూపాభిమానియో, అంత 
రూపకాభినయాభిమాని; ఎంత నానాభరణ ధరణశీలియో అంత నానా రసభావ(ప్రకటన శీలి. ఎంత దుర్విదగ్దుడో అంత అభినయ 
విదగ్దుడు.ఎంత బలగర్వితుడో అంత విరహ భావోన్మత్తుడు. అతడు సైరంధ్రిని చూచి వలచాడు. కాముకుడుగా కాక (ప్రేమికుడుగా 
స్పందించాడు. అందువలననే అతడు సాత్తికాభినయాన్ని సహజంగా సాధించగలిగాడు. విరహమూర్తి అయిన శృంగారనాయకుడు 
మా(త్రమే వెలువరించగల అభినయ (ప్రజ్ఞను ప్రదర్శించగలిగాడు. కీచకాభినయాన్ని నాలుగు విధాలుగా విక్లేషించుకొనవచ్చును. 
ఒక్కొక్కదానికి మచ్చుకు ఒక్కొక్క ఉదాహరణం. 


1. భావావస్థకు తగిన ఆంగికాభినయ ప్రదర్శనం. 
చ. “అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడిన6 దల్లడించుం బై 
కొను తలపోత నించు, మది. గోర్కులు పేర్చిన నప్పలళించు, నె 


ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ది దూ 
లిన వెస నెంతయుం గళవళించు మనోజ వికార మగ్నుడై.” (విరా.2.31) 


2. భావావస్థకు తగిన ఆహార్యాభినయం. 


క “చిడిముడి పడుచు నెదురుచన. | గడంగుచు హారములు సక్కంగా6 (ద్రోచుచు మ 
ల్లడి గొనుచు, దుర్విలాసం । బొడలికి నాడ. గూర్చుచుండ a స్ట (ఏరా.2.114) 


పీర్రిక - 60 


3. భావావస్థకు తగిన వాచికాభినయం. 


స్స “సుదతి నీమై జక్క జూచుట కోడెద(। గనుటాటు వొరయునో యని తలంచి...” (విరా.2.4*7) 
అభిలాష అనే మదనావస్థను వ్యక్తంచేసే వాచికాభినయానికి సముచితోదాహరణం. 
4. భావావస్థకు తగిన సాతికభావాభినయం. 

చ. “తలరు నలందురున్‌ నవయు. దాపభరంబున వెచ్చనూర్చు మే 


నలయయగ నొల్లంబోవు, వెగడందు6 గలంగు6 బరిభ్రమించు6 గొం 
దలపడు6 దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు వి 
చ్చలవిడి( బేర్చు నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్‌”. (విరా.2.293) 


(పై పద్యాల అన్నింటి విశేషాలకు వ్యాఖ్య చూడండి). చతుర్విధాభినయాలే కాక, మదనావస్థల దశలు, మదన వికార 
విశేషాలూ తెలిపే అభినయాన్ని కీచకుడు చతురంగా ప్రదర్శించగలిగాడు. శృంగార నాయకుల రంగ (ప్రదర్శనానికి తిక్కన 
చిత్రించిన కీచకుడు ఒక నమూనా పాత్ర! 


కన న నాట ను న వాత తెలుగుకవులు నాటకాలను (పబంధాలుగా మలచటా 
తిక్కన రచ లోని కీయతను చవిచూచిన తరువాత గు (క్ర చటానికే 


యుగయుగాలు యత్నించారు. తిక్కన కథాకావ్యస్పృహ బహురూపధారణం చేసింది. నాటకాన్ని గర్భీకరించుకొన్నదే ఊర్జితకథగా 
వాసికెక్కింది. 


18. నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వం 


ఇది తిక్కన విరాటపర్వానికి నిబంధించిన రససూ(త్రం. దీనిని వ్యాఖ్యానించి తిక్కన రచనకు అన్వయించడానికి దాదాపు 
రెండు శతాబ్టులుగా తెలుగు విమర్శకులు నానాయత్నాలు చేస్తున్నారు. అనేక రసాల (క్రమవికాసం వలన (పెంపుదల వలన) 
'ప్రకాశించేది అని ఆ సమాసానికి వి[గ్రహవాక్యం. దీనిని మరి కొందరు మరికొన్ని రకాలుగా చెప్పుతారు. బహువిధాలైన రసాల 
యొక్క అభ్యుదయాలనూ, రసాలయొక్క ఉల్లాసాలనూ కలిగింది అనీ, పెక్కు రకాలుగా ఉండే రసపోషణల చేత ఉల్లాసకరమైనది 
అనీ, అనేక రసాల పెంపుదల చేత ఉత్సాహస్సూర్తి కలిగిందనీ, బహువిధాలుగా భారత రస అభ్యుదయానికి ప్రకాశం కలిగించేదనీ 
విగ్రహవాక్యాలు చెప్పటం ఉన్నది. వీటికి ఏకవాక్యత సాధించుకొని అనుశీలించటమే విరాటపర్వ రస విమర్శ. 


(1) నానారసాలు - ఈ సమాసానికి ఆరు రకాలుగా అర్థం చెప్పవచ్చును. 


1 కావ్యరసాలూ, నాట్యరసాలూ 2. అంగాంగి రసాలు 3. వివిధ రసభేదాలు 4. జన్యజనక రసాలు 5. పరుష లలిత 
రసాలు 6. ప్రకృతి వికృతి రసాలు. 


2, అభ్యుదయ+ఉల్హాసాలు - ఈ సమాసానికి అన్వయం రెండు విధాలు. 
1. అభ్యుదయమూ ఉల్లాసమూ అని ద్వంద్వం. అవి కలది విరాటపర్వం. 


2. అభ్యుదయం యొక్క ఉల్లాసం తత్సురుషం. అది కలది విరాటపర్వం. 


శృంగారాది నవరసాలు కావ్యరసాలుగా (ప్రసిద్ది. అష్టరసాలు లేదా నవరసాలు నాట్యరసాలుగా కూడా (ప్రసిద్ది. ఇవికాక 
అభినయ రసాలని నాట్యశాస్త్రంలో మరికొన్ని ముద్రలు (ప్రసిద్ది. కావ్యరసాల (క్రమవికాసంలో (ప్రకాశించే నాట్యరసాల విన్యాసం 
కలిగిన ఏస్ఫూర్తిని నిరూపించటం ఒక పద్దతి నవరసాలేకాక కరుణరసం, భక్తిరసం మొదలైన రసాలనుకూడా తిక్కన చిత్రించిన 
విధం సమీక్షించటం ఇంకొక పద్దతి. ప్రబంధమండలిగా భాసించే విరాటపర్వంలో కీచకవధ, దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం 


పీర్రిక - 61 


అనే ప్రబంధాలలో నాయకాశ్రితమైన అంగిరసాలూ, వివిధాంగరసాల విచారం మరొక పద్దతి. మహాభారతంలో ధర్మరాజాశ్రితమైన 
ధర్మవీరమనే అంగిరసాన్ని పోషించే విరాటపర్వంలోని ప్రబంధాలలోని అంగరసాల సమన్వయం ఇంకొక పద్దతి. శృంగారాది 
రసాలలో కానవచ్చే భేదాలూ, రసాభాసాదులూ విరాటపర్వంలో నిర్వహించబడిన విధానంలోని వైవిధ్యాల అభ్యుదయ విలాసాల 
విచారం మరింకొక పద్దతి. శృంగార వీర రౌద్ర భయానకరసాలు జనకరసాలు. వాటినుండి (క్రమంగా హాస్యాద్భు త కరుణ 
బీభత్స రసాల ఉత్పత్తి వికాసోల్లాసాల విచారం మరొక పద్దతి. నవరసాలలో వీర రౌద్ర భయానక బీభత్సాలు పరుష రసాలు. 
శృంగారాద్భుత హాస్య కరుణ శాంతరసాలు లలిత రసాలు. వాటి మిశ్రమంతో కలిగే విశిష్ట వికాస (ప్రకాశాల సమీక్షణం మరొక 
పద్దతి. సహృదయులలో ఒక (ప్రకృతి రసం ఉండగా కావ్యం వలన కలిగే వికృతిరసాల పొంగులు, హంగులు (ప్రకాశించిన విధం 
సమీక్షించటం మరొక విధం. ఇన్ని విధాలుగా విరాటపర్వ రస సమీక్ష చేయవచ్చునని తిక్కన ఈ విశేషణం వలన సూచించాడు. 


పాశ్చాత్యుల దృక్పథంలో ఇతిహాసం అనేక రసాల సమాహారం. భారతీయులలో కూడా భావాలన్నీ కవి నేర్పరితనంతో 
రసాలుగా రూపొందవచ్చుననే వాదం (అనంతా వై రసాఖ కథాకావ్య'ప్రవృత్తి గల తిక్కన విరాటపర్వంలో (ప్రవేశపెట్టాడని భావించేవారూ 
కొందరున్నారు. రసాభ్యుదయం సహానుభుతితో పఠితలు పొందే రసానుభూతులనూ, రసోల్హాసం సానుభూతితో పఠితలు 
పొందే రసానుభూతులనూ సూచిస్తాయని భావించవచ్చును. ఈ దృక్పథంతో కూడా విరాటపర్వ రసవిమర్శ చేయవచ్చును. 


తిక్కన నాటకీయతను గణనీయంగా సంవదించినా విరాటపర్వం సహజంగా (శ్రవ్యకావ్యం. అందులో కవి కథనానిక్తీ, 
వర్లనానికీ, కవిత్వానికీ విశేష ప్రాధాన్యం ఉంటుంది. కవి పాత్రలమాటల చుట్టూ పరివేషం వలె తన వాక్కులను (ప్రదర్శిస్తాడు. 
తానూ పాత్రలతోపాటు నడయాడుతూ తన వ్యాఖ్యలతో, వర్షనలతో హంగుదారుడుగా సమర్థిస్తూ ఉంటాడు. అభినయిస్తున్నది 
పాత్ర అయినా ఆయా సమయాలలో అభినయాన్ని అన్వయించి చెప్పేది తిక్కన. దానికి తగిన పరిసరాలు కల్పించేది తిక్కన. 
దీనినే రసపరిభాషలో చెప్పాలంటే ఆలంబన, ఉద్దీపన, తటస్థ విభావాల వర్లనంతో పాత్రలు పరితల రసభావాలకు కారకులౌతారు. 
ఆ రసభావాల భావనకు కవుల కవితోక్తులు తోడుపడతాయి. (ప్రకృతి వర్లనలు, కథావర్లనలు, మానవ స్వభావ సూచనలు, సార్థక 
విశేషణాలు, అలంకారాలు, జాతీయాలు, కవితా సౌందర్యాలు, ఛందో-లంకారాలు - ఇవన్నీ పఠితలు రసభావాలను భావనం 
చేయటానికి రమణీయ ప్రేరకశక్తులు. తిక్కన తన రచనలో ఈ అంశాలనన్నింటిని పొందికగా అమర్చి పఠితల మనసులలో 
రసస్ఫూర్తి కలిగేటట్టు రాణింపజేస్తాడు. శ్రీనాథు డీ వర్షనాత్మక కవితా శక్తినే 'రసాభ్యుచితబంధ' మని ప్రశంసించాడు. “వా(క్రుత్తు 
తిక్కయజ్వ (ప్రకారము రసా । భ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు” (కాశీఖండము. 1.13). తిక్కన రచనలో ఆయన మెచ్చిన 
గుణమది! 


భీముడి రౌద్రరూపాన్ని తిక్కన రసోన్నిద్రంగా వర్షించాడు. 


చ. “కనుంొని కోపవేగమున౦ గన్నుల నిప్పులు రాల, నంగముల్‌ 
గనలంగ సాంద్ర ఘర్మ సలిలంబులు (గ్రమ్మ, నితాంతదంతపీ 
డనరటదాస్యరంగ వికట (భ్రుకుటీ చటుల (ప్రవృత్త న 
ర్తన ఘటనా ప్రకార భయదస్సురణా పరిణద్దమూర్తియె.” (విరా.2.133) 


ఈ పద్యంలో వర్లనం, రచన, నాటకీయత అనే మూడు లక్షణాలు ముప్పేటగా పెనవేసికొన్నాయి. పరిత ఈ మూడింటి 
వలనా రసానుభవం పొందుతాడు. వర్షనం పాత్రరూపాన్ని భావింపజేస్తుంది. రచన రూపాన్ని దర్శింపజేస్తుంది. నాటకీయత 
ఆంగికాభినయాదులను ఆస్వాదింపజేస్తుంది. ఇందులో ప్రబంధ రచన ప్రధానం. అది శబ్దగుణాలైన ఓజస్సుతో, శాంతితో 
నిబిడమై తోచింది. అలంకారంలో అభినయం మెరిసింది. అంటే, ఈ పద్యంలో (శ్రవ్యకావ్యలక్షణాల వలన రసాభివ్యక్తి కలుగుతూ 
ఉండగా నాటకీయత దానిని రాణింపజేసిందన్నమాట! ఇందులో రౌద్రరస(మూర్తి) విభావం రూపుకట్టింది. అది సహజాభినయ 


పీఠిక - 62 
ముద్రలతో ఉండేటట్టు వర్షించటం తిక్కన ప్రతిభ. అభినయ స్వభావాన్ని ముద్రించకుండా వర్ణిస్తే ఇది వట్టి శబ్దాడంబరమయ్యేది. 
కాని, తిక్కనది ఉభయకావ్య శిల్పం. ఇందులో రూపానికి అభినయం అలంకారం. 
అయితే ఆ తరువాతి పద్యం ఈ స్వభావానికి విరుద్దం. అదీ రౌద్రమూర్తి వర్షనమే; 


“నేలయు నింగియు. దాళముల్‌గా. జేసి | యేపున రేగి వాయించి యాడం 
గులపర్వతంబులు గూల్చి యొండొంటితోం। దా(కంగ వీ(కమై( దన్నియాడ, 
నేడుసాగరములు నిక్కడక్కడటెట్టి । పలుచని రొంపి మై నలందికొనంగ, 
దిక్కులు నాలుగు నొక్కచోటికిం దెచ్చి । పిసికి పిండలి సేసి పిడుచగొనణగ, 


లొ 


తే. _ మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల (వ్రేయ । నప్పళించుచు6 బ్రళభయకాలానలమున 
గండరించిన రూపంబు కరణి భీము. । డతిభయంకరాకారత నతిశయిల్లె!” (విరా.2.134) 


ఇందులో అలంకారాన్ని ఆశ్రయించి భీముడి రూపాన్ని ఆలోచించి భావించాలి. అయినా అది భౌతికమూర్తికంటె 
మించిన భావచైతన్యమూర్తి. అమూర్తమైన రసానుభవాన్ని గాలిగొడుగులతో ఆకాశాని కెత్తినట్టుంది - ఈ అర్జాలంకార శక్తి 
అర్హగుణ శక్తి. ఈ పద్యం అందించేది కావ్యరసం. నాట్యరసం కంటి కావ్యరసం భావనామయంగా ఎంత ఎత్తు ఎదుగగలదో 
చూపించే 'రసాభ్యుచిత బంధం”. బ్రహ్మాండభాండాన్ని పగులగొట్టేటట్టు నిలబడిన ప్రళయాగ్నియొక్క పోతపోసిన విగ్రహంవలె 
భయంకరాకారంతో అతిశయిల్లాడట భీముడు! ఈ రూపాన్ని భావించి దర్శించినవారికే భయభావం అనుభవంలోకి వచ్చేది. లేదా 
ఆశ్చర్యంలో మునిగిపోవలసిందే. ఇది రూపకాని కొదిగే రూపం కాదు. చతుర్విధాభినయాల పరిధికంటె మించింది. ఈ వర్లనం 
తిక్కన కావ్యరసకల్పకం. రూపాభినయం వలన కలిగే రసానుభవం ఒకసారి, భావనాబలంతో పట్టుకొనే రసానుభవం మరొకసారి 
కలిగింది. ఒకే రౌ(ద్రరసాన్ని ఆస్వాదింవజేస్తే, ఒకదానికంటె మరొకటి మెరిసిపోతున్న అనుభవంతో పఠిత దీనిని 
'నానారసాభ్యుదయోల్లాసం' అంటాడు. అనేక విధాలుగా ఒకే రసాన్ని పెంచి ప్రకాశింపజేసే శిల్పం - అని ఇక్కడ తాత్సర్యం. 


స్థాయిభావాలు బలమైనవి కాబట్టి వాటిని ఏమాత్రం పోషించినా రసానుభవాలను కలిగిస్తాయి. ఒక్కొక్కసారి సంచారి 
భావాలకు కూడా కవి తన (ప్రతిభతో రసానుభవం కలిగించే అభ్యుదయాన్ని కలిగించి (ప్రకాశింప జేయవచ్చును. విశేష మేమంటే 
కొన్ని సంచారిభావాలు స్థాయిభావాలను పోషిస్తూనే కాక స్వతంత్రంగా కూడా విస్తరించి రసస్థితిని పొందగలవని లాక్షణికులు 
గుర్తించారు. అటువంటి సంచారులలో అ(గ్రగణ్యం “నిర్వేదం”. ఇది శృంగారాదులలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించగలదు. 
ఒక్కొక్కసారి శాంతరసానికి స్థాయిగా కూడా నిలువగలదు. ఈ విధంగా బహుళ (ప్రయోజనాలకు ఉపయోగించే భావాలకు 
రసస్థితిని కలిగించటం తిక్కన నేర్పు. 


సుదేష్ల (ద్రౌపదిని కీచకుడి ఇంటికి పోయి కల్లు తెమ్మని బలవంతాన ఒప్పించింది. అసలే అంతకు పూర్వం కీచకుడు 
పలికిన మాటలు ఆమెకు కర్లశూలాలుగా బాధపెట్టాయి. ఆపైన సుదేష్ట ఇచ్చిన అనుచితమైన ఆదేశం పిడుగుపడిన వారిని 
కొరవితో కొట్టినంత బాధ కలిగించింది. అప్పుడు (ద్రౌపది 'నిర్వేదనం” పొందిందని తిక్కన వర్షించాడు (విరా.2.103). దానిని 
రెండంచెలలో విస్తరించాడు. 


చ. “అలమట( బొందు 'మాయవిధియా' యని దైవము దూజు, 'నిత్తజిం 
గలదొకొ నాకు దక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పు, దొ 
ట్రిలంబడు, జల్లనం జెదరు డెందము6 గూడంగ6 దెచ్చి 'నన్ను గే 
వలమున ముట్ట నెవ్వరికి వచ్చు?” ననుం, గలంగున్‌, వెనుంబడున్‌.” 


పీర్రిక - 63 
వ. అటియెడ. 
© 


కీ “దైన్యంబు తలపోత తలకొన్న( జెలువ కాననమున వెల్లందనంబు గదిరె; 
భయరసవేగంబు పైకొని ముట్టినం। గాంతకు6 దనులత6 గంప మడరె; 
బెగ డంతకంతకు మిగిలిన నింతికి.। బదముల నటం దొట్రుపాటు బెరసె6 
దల్లడం బొందిన. దన్వికి నవయవం । బుల నెల్ల ఘర్మాంబుకళిక లెసగాః 


ఆ. దలంకు పుట్టె, గొంకు కొలందికి మీటి, వె । నాటు దోణె, ముట్టుపాటు దొడరె, 
వెజంగుపాటు దనికె, నెజనాడె నొవ్వునె । వ్వగలు వగల నీనె, దిగులు వొదివె”. (విరా.2.104-106) 


“నిర్వేదో నామ దారిద్ర వ్యాధ్యవమానాధిక్షేపాకృష్ణ | (క్రోధ తాడనేష్టజనవియోగ తత్తజ్ఞానాదిభిః” అని నాట్యశాస్త్రం 
(7.28). ఇందులో అవమానం వలన కలిగిన నిర్వేదం వర్షితం. దీన్ని (స్త్రీలు, నీచప్రవృత్తులు, కుత్సితులు అభినయించాలి. వారిలో 
స్తీపరంగా, అందులోనూ ఉదాత్తనాయిక అయిన (ద్రౌపదిపరంగా వర్షిస్తే అది రసస్టాయి పొందటంలో జౌచిత్యం ఉంటుంది. ఈ 
కీలకం తిక్కన తెలిసి చేశాడు. అంతే కాదు- తత్త్యజ్ఞానం, ఆపద, ఈర్ష్య మొదలైన వాటివలన తనను తాను కించపరచుకొనటం 
నిర్వేదమౌతుందనీ, నిర్వేదం విభావానుభావ రసాలకు అంగభూతంగానే కాక స్వతంత్రంగా కూడా ఉంటుందనీ దశరూపకం 
వివేచించింది. తిక్కన ఆపద వలన కలిగిన నిర్వేదానికి స్వతంత్ర రూపకల్పనం చేశా డిక్కడ. 


పై రెండు పద్యాలలో తిక్కన చూపిన రసాభ్యుదయ శిల్పం విశిష్టం. సుదేష్ణ యొక్క అనుచిత వ్యాపారం వలన 
ద్రౌపదిలో నిర్వేద సూచకమైన అనుభావాలు గోచరించినట్టు మొదటి పద్యం వర్ణించింది. విభావం ఆంగికంగానే కాక వాచికంగా 
కూడా అభివ్యక్తం కావటంచేత అది పుష్టిమంతం అయింది; అభినయసుందరంగా పాఠకులకు అందుబాటులోకి వెంటనే వచ్చింది. 
“రుదిత, నిశ్ళ్వ్వసి, తోచ్చ్వసిత సంప్రధారణాదిభిః అనుభావైః త మభినయేత్‌” అని నాట్యశాస్త్రం. ద్రౌపది ఆ అనుభావాలను 
నిర్వేద వ్యంజకంగా వ్యక్తం చేసినట్టు తిక్కన వర్ణించాడు. తిక్కన రోదనాన్ని నాగరకం చేసి రెండు దశలలో చెప్పాడు. మొదట 

(ap బం 

అలమటపడింది. లోలోన కటకటపడి బాధపడిందన్నమాట. ఆ బాధను 'ఓ మాయదైవమా! అనటంలో సూచించింది. ఇది 
సగంవాక్యమే. “నిన్ను నమ్మిన నన్ను ఇంతపని చేస్తావా? నీవే రక్షిస్తావనుకొన్నానే, ఆర్తత్రాణపరాయణుడ వనుకొన్నానే, ఇట్టా 
చేశావేమి?” మొదలైన భావాలను సహృదయుడు భావించగలిగేటట్టు తిక్కన ఆ దైవసంబోధనను ధ్వనిమయంగా నిబంధించాడు. 
దైవానుగ్రహం తప్పిందని తెలియగానే ఆమెకు కన్నీరు మున్నీరయింది. ఇది సాత్మికరోదనం. అందులో వితర్కాన్ని మిశ్రమం 
చేసింది. 'మరి ఇప్పుడు నాకు దిక్కెవ్వరు?' అని బావురుమన్నది. అంటే, ఆమె తనకు నిస్సహాయత ఏర్పడ్డట్టు భావించింది. 
దానితో మనసు గుభేలుమన్నది. మరేమాటా ఆమె నోట వెలువడలేదు. అయినా, ఆమె ధీరురాలు కాబట్టి చెదరిన గుండెను 
దిటవు చేసికొన్నది. ధృతిని మనసులో నిలుపుకొన్నది. 'న న్నెవ్వరు తాకగలరు?” అని లోలోన ధైర్యం చెప్పుకొన్నది, అయినా, 
సన్నివేశ తీవ్రతను భావించి కలతపడింది. ముందుకు పోవటానికి వెనకాడింది. ధైర్యంతో నిలద్రొక్కుకొన్నా, నిర్వేదం ఉపశమించకుండా 
ఆమెను ముంచెత్తింది. ఆ ముంపు సంచారిభావం రసంగా పరిణమించే అవస్థ. దానిని దురవస్థగా తిక్కన పేర్కొన్నాడు. ప్రదర్శించిన 
భావాలూ, సాత్మికభావాలూ రసస్టితికి సంకేతాలు. సీసపద్యంలో ఈ రసాభ్యుదయ శిల్పం (ప్రదర్శించబడింది. నిర్వేదాన్ని 
దైన్యాదిసంచారులు పోషించి స్థాయిత్వాన్ని కల్పించినంతపని చేశాయి. 
రూ థి 


దైన్యం అనే భావాన్ని భావనం చేయగా ఆమెకు భయం పుట్టింది. దానివలన మొగం వెలవెలపోయింది. భయతీ(వ్రతను 
అనుభవించటం వలన బెదరుపాటు మేరమీరి శరీరం కంపించింది. ఆ భయం అంతకంతకు పెరగటంవలన ఆమెకు విషాదం 
కలిగి పాదాలు తడబడ్డాయి. భయంతో ఆమె తల్లడిల్లిపోవటం మొదలుపెట్టింది. దానితో ఆమె క్షోభపడింది. దానివలన ఆమె 
శరీరానికి ముచ్చెమటలు పట్టాయి. (క్రమంగా నిశ్చేష్టురాలైపోయింది. బాధ ఆయువుపట్టు తాకింది. పెనుచింతలు మనసులో 
పెరిగాయి. చివరకు అంతంలేని దిగులు మనసంతా ఆవరించింది. భావం రసంగా మారిన ఈ అభ్యుదయ క్రమం చిత్రించటం 


పీర్రిక్ర - 64 
అపూర్వం. ఇప్పుడు నిర్వేదం సంచారి కాదు. రసనామయోగ్యమైన స్థాయి. దాని అభ్యుదయ (ప్రకారం పైపద్యాల వర్షన వికాసం. 
ఇటువంటి నానారసాల అభ్యుదయాల (ప్రకాశమే నానారసాభ్యుదయోల్లాసం! ఇది ఒక హేల! 


నానారస సంసృష్టికి తెలుగు సాహిత్యంలోనే ఒక వెలుగు కిరణం వలె నిలిచే పద్యం: 


'వఎెజవక నను జూచె వీడని యెదం గలు । షించిన నొండొండ చెమట వొడమ, 
ననుచిత కృత్యంబు లాచరించు విధాతృ। బలిమికి నివ్వెణపాటు దోట, 
నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను | భయమున మేనం గంపంబు పుట్టం 
జేయంగ నేమి యుపాయంబు లేమి నా । ననమున వెల్లందనంబు గదుర 


తే. _ నున్న పాంచాలింగనుంొని య న్నరాధ । ముండు వివేకవిహీను(డై ముదితు. డగుచు 
మదనవికృతియ కాం దనమదిం దలంచి । రాగసాగరపూర నిర్మగ్నుండయ్యె.' (విరా.2.33) 


(వివరాలకు ముందుగా విశేష వ్యాఖ్య చూడండి). 


ఈ పద్యం వర్షనాత్మక కథన పద్దతికి చెందింది. కవి ఇందులో సంచారిభావోదయాలకు అనుగుణంగా కలిగిన సాత్తిక 
భావోదయాలను నాటకీయ శైలిలో వర్షించి రసవ్యంజకత్వాన్ని సాధించాడు. అంతటితో ఆగకుండా విరుద్దరసాలను 
ధ్వనింపజేయటానికి ఒకే రకమైన సాత్మికభావాలను వాడి ఉభయకావ్య (ప్రాఢి పాటించే అపూర్వ రసశిల్పాన్ని చిత్రించాడు. వాటితోపాటు 
తిక్కన తన వ్యాఖ్యలను కూడా జతపరిచాడు. చివరకు రసానుభూతిని మనకు వదలివేశాడు. ఇది ఒక సంశ్రిష్ట శిల్పం. 


సీసపద్యపాదాలలో వర్ష్యవస్తువు (ద్రౌపదికి భయాదులవలన కలిగిన సాత్త్విక భావోదయం. కారణకార్యసంబద్దంగా స్వేదం, 
నివ్వెరపాటు, కంపం, వైవర్ష్యం చిత్రించబడ్డాయి. ఆమెను (ఆ విభావాన్ని) కీచకుడు చూచాడు. అతడికి ఆమె సాత్విక భావోదయం 
మదనవికారం వలన కలిగినదిగా స్ఫురించింది. ఆ భావనవలన అతడు సంతోషించి రాగసాగరంలో మునిగిపోయాడు. (శృంగార 
రసభావనంలో తాదాత్మ్యం పొందాడు). తిక్కన ఈ మధ్యలో వ్యాఖ్యానం చేస్తూ కామీ స్వతాం పశ్యతి' అనే న్యాయంతో చూచిన 
కీచకుడు నరాధముడనీ, ఆమెవి మదనవికారాలని భావించటం వివేకం లేకపోవటమే ననీ సూచించాడు. సహృదయు డీ పద్యం 
వలన పొందే రసానుభూతి నానారసాభ్యుదయోల్లాసంలో ఒక ప్రయోగం. 


సహజాలూ, జౌచిత్యాలూ, ధర్మసమ్మతాలూ అయిన పాత్రల భావాలలో, సాత్మికభావాలలో పఠితలు తాదాత్మ్యం 
(Identity) పొందుతారు. మిగతా వాటిల్లో కొన్నింటిని సానుభూతి (SyMpathy) తో స్వీకరిస్తారు. కొన్నింటిని ప్రతిచర్య (Reaction) 
తో తిరస్కరిస్తారు. పైపద్యంలో (ద్రౌపది ప్రదర్శించే భావాలలో పఠితలందరికీ పరిపూర్ణ తాదాత్మ్యం కలుగుతుంది. కాబట్టి ఈ 
పద్యం (ద్రౌపదివలెనే పఠితకు కూడా భయభావానుభవం కలుగజేస్తుంది. మరి ఆమె సాత్మికభావాలను మదన వికారాలుగా 
భావించిన కీచకుడితో పరిత తాదాత్మ్యం పొందలేడు. అవి సహజాలు కావు. జొచిత్యాలు కావు. ధర్మసమ్మతాలూ కావు కాబట్టి. 
కావని తిక్కన అతడి స్వభావాన్ని గురించి వ్యాఖ్యానించాడు కాబట్టి. కాని, కీచకుడు మాత్రం శృంగార నాయకుడివలె రాగసాగరపూర 
నిర్మగ్నుడైనాడు. నిజానికి - కీచకుడిలో వ్యక్తమయ్యే శృంగారం సహృదయులు అనౌచిత్యమని భావిస్తే రసభంగం కావాలి. ఏకత్ర 
భాసిస్తున్న రతిభావన మనుకొంటే రసాభాసం కావాలి. కీచకుడు తుచ్చకాముకుడుగా కాక రూపాభిమానిగా [ద్రౌపదిని రమిస్తున్నాడని 
భావిస్తే సామాన్యంగా విషాదరూపకాలలో విషాదపాత్రలయందు (ప్రకటించే సానుభూతితో కూడిన రసానుభూతి ఉండాలి. రసికుల 
మధ్య చర్చకు పెడితే చివరకు మిగిలేది ఒక్కొక్కసారి రసాభాసమే కావచ్చును. రసాభాసానికి కూడా నానారస దృక్పథాలతో 
అభ్యుధయోల్లాసాన్ని కలిగించిన గొప్ప పద్య మిది. (ద్రౌపది రసవిభావం. ఆమెయందు భయ ముంది కాని రతి లేదు. దానిని 
కీచకుడు విరుద్దంగా భావించి రతిగా తలంచి రసానందం పొందాడు. కాని, పఠిత దానిని పొందలేడు. కీచక శృంగారం ఆభాసం 
జొతుంది. దానివలన హాసం జనిస్తుంది. దానితో ద్రౌపది భయానుభవం కూడా ఆభాసమౌతుంది. పద్యం మొత్తం కలిసి పరితకు 
ఒక మందహాసంగా కూడా మిగలవచ్చును. ఆ స్థితి ఆలోచనా రమణీయం. 


పీఠిక - 65 
(1) రస ప్రయోగోల్లాసం 
తిక్కన పద్యాలలోనే కాక విరాటపర్వ ప్రబంధ ఘట్టాలలో కూడా శృంగారాది కావ్యరసాలలో అపూర్వ ప్రయోగాలు చేసి 
భావికవులకు బాటలు చూపించాడు. వాటిని స్థూలంగా వివేచించినా కొన్ని విశేషాలు బయటపడతాయి. 


(1) శృంగారరసం : మహాభారతంలో శృంగారరసస్థితి విచిత్రమైనది. నాయికా నాయకులైన (ద్రౌపదీపాండవుల నడుమ 
శృంగారం దాంపత్యధర్మంగా ప్రవర్తిల్లుతుందే కాని, రసాభ్యుదయోల్లాసంగా సాగదు. అరణ్యాజ్ఞాతవాసాలలో వారు బ్రహ్మచర్యంలో 
ఉన్నారు. (ద్రౌపదితో భీమాదులు మాట్లాడినా క్షేమసమాచారాలూ, కర్తవ్యాంశాలే కాని సరస సల్లాపాలుండవు. ఎడనెడ అర్జునుడి 
దక్షిణ నాయకత్వం శృంగారరసదీప్తిని ప్రదర్శించినా ఆ అవకాశం విరాటపర్వంలో లేనే లేదు. ఇకపోతే ఉత్తరాభిమన్యుల వివాహ 
సందర్భంలో వారి పరస్పర దర్శన స్పర్శనాదుల వలన కలిగిన స్పర్శ సౌఖ్యరసం చిగురించింది కాని, అది సంభోగ శృంగార 
రసోల్లాసంగా వర్లించబడలేదు. విరాటరాజ దంపతులున్నా వారి మధ్య విలాససన్నివే శాలు లేవు. విషాదఘట్టంలోనో కూతురు 
వివాహసందర్భంలోనో వారిద్దరు ఒకచోట కనపడతారు. వారి చిక్కులు వారివి, వారి సమస్యలు వారివి. అంతేకాని ఏ దంపతులూ 
సంభోగ శృంగార భావనలే ప్రసరించరు. 


అయితే (ద్రౌపదితో పొందుకోరి, ఆమెను వెంటాడి, అక్క మెడలు వంచి, ఆమెను సంకేతస్టలంలో కలిసి భోగించి 
శృంగారఫలాన్ని పొందాలని అనుకొని, అభిలాష విప్రలంభాన్ని అత్యుత్కటంగా అనుభవించినవాడు కీచకుడు. అతడి పాత్ర 
శృంగారరసపోషణలో ఒక చిక్కుముడి. అతడు వస్తుతః రసికుడు. రూపాభిమాని. సైరంధ్రివేషంలో ఉన్న [ద్రౌపది యొక్క అపూర్వ 
సౌందర్యశోభను గుర్తించి, కీర్తించి, ఆశించి, దాని కొరకై పరితపించి, ఆమె పొందు పొందకపోతే ప్రాణాలు వదలటానికైనా 
సిద్దపడిన రసికుడు; ముమ్మూర్తులా శృంగార నాయకుడు. అతడు నోరారా, మనసారా (ద్రౌపది సౌందర్యాన్ని కీర్తించాడు 
(మూలాతిశయంగా). (ద్రౌపది సౌందర్యాన్ని పాండవులకంటె ఇతరులే ఎక్కువగా కీర్తించటం కనబడుతుంది. అట్టివారిలో కీచకుడు 
అగ్రస్థానంలో నిలుస్తాడు. అతడి శృంగార సౌందర్య ప్రియత్వం అభినందనీయ మనిపిస్తుంది. కాని, అతడు తెలిసి తెలిసి 
అన్యుల భార్యపై రతిభావాన్ని పెంచుకొని, విరహాన్ని అనుభవించటం ధార్మికంగా దోషం. అందువలన అది ధార్మికులకు నచ్చదు. 
అతడి రతిభావం స్టాయిత్వం పొందదు. పైపెచ్చు జొచిత్యదృష్టితో రసభంగహేతు వవుతుంది. అది అతడి వరకు కావ్యన్యాయాన్ని 
సమకూరుస్తుంది. ఎవడి చావు సబబని సహృదయుల కనిపిస్తుందో అతడు దుష్టపాత్ర (విలన్‌. సంస్కృత భారతంలో కీచకుడు 
కాముకుడైన దుష్ట్ర పాత్ర. తిక్కన కీచకుడి కాముక (ప్రవృత్తిని రసిక (ప్రవృత్తిగా మార్చాడు. దానికై వరుసగా నాలుగు గుణాలను 
అతడికి అమర్చాడు. రూపాభిమాని కావటం చేత సైరం(ధి అని కూడా తలంచక ఆమె అందాన్ని ఆశించి, ఆరాధించాడు. 
నానాభరణశీలుడు కావటం చేత (క్రొత్త సొమ్ము మీద మోజుపడ్డాడు. దుర్విదగ్గుడు కావటం చేత తనను చూచి అందరి వలె ఆమె 
మోహిస్తుందని ్రమించాడు. బలగర్వితుడు కావటం చేత గంధర్వులు తన మాన(ప్రాణాలు హరిస్తారని బెదిరించినా లెక్కచేయలేదు. 
సుదేష్ల నీతులు చెప్పినా తలకెక్కించుకొనలేదు. సైరంధ్రి తిరస్కరించినా ఆమెను కోరి వెంటబడటం మానలేదు. ఒంటరిగా 
కటిక చీకట్లో నర్తనశాలకు రమ్మన్నా వెనుకాడలేదు. ఆ గుణాలే సైరంధ్రిని పొందగలనని అతడు భావించడానికి ఆశాకిరణాలుగా 
అమరాయి. మరి ఆ గుణాలే అతడు వికృతపు చావు పొందటానికి విశిష్టకారణాలు కూడా అయ్యాయి. తిక్కన అతడి రూపాభిమానాన్ని 
అభిలాష విప్రలంభంగా పెంచి అద్భుత కవిత్వం రచించాడు. అందులో అతడిని వనితాశరీరసంగమాన్ని మాత్రమే కోరే కాముకుడిగా 
కాక ఆమె సాంగత్యాన్ని పొందే అదృష్టాన్ని మనసారా కోరే రసికశేఖరుడిగా చిత్రించాడు. భయంతో అక్క వద్దన్నా, ధర్మాన్ని 
చూపి భర్తల పరాక్రమాన్ని పొగడి సైరంధ్రి బెదిరించినా అతడు తన మనోధర్మమైన మదనవేదనను మానలేకపోయాడు. 
శృంగారనాయకుల వలె దశవిధ మన్మథావస్థలను అనుభవించాడు. మూలంలోని కీచకుడికి తిక్కన తీర్చిదిద్దిన కీచకుడికున్న 
చిత్తశుద్దిలేదు. మోహంలో కూడా తళుక్కున మెరిసే శృంగారనాయక లక్షణం లేదు. వ్యాసుడు చిత్రించిన దుష్టపాత్రను తిక్కన 
విరహపా(త్రగా, పఠితల సానుభూతికి పాత్రుడయ్యే విషాదపాత్రగా చిత్రించాడు. ఎన్ని విశిష్టగుణాలున్నా ఒక బలమైన బలహీనత 
వలన చివరకు తననూ, తనవారిని విషాదాంతానికి గురి చేసే పాత్ర విషాద పాత్ర. ఆ పాత్ర వంచనతో చంపబడినా, చచ్చినందుకు 


పీర్రిక - 66 


ఎవరూ విచారించకపోయినా, సుదేష్టవలె కంటతడి పెట్టలేకపోయినా, కొంత సానుభూతిని ప్రదర్శిస్తారు. తిక్కన వర్ణించిన 
విరహవర్షనలోని పూర్వరాగ విప్రలంభ శృంగార రసాభ్యుదయోల్లాసం వలన కీచకుడి పట్ట తెలుగువారికి సానుభూతితో కూడిన 
రసానుభూతి కలిగింది. దుష్టపాత్ర విషాదపాత్రగా మారి సానుభూతిని పొందింది. దానివలన ఆ ఘట్టంలో శృంగారరసభంగస్థితి 
మారి శృంగార రసాభాసస్థితి ఏర్పడింది. రసాభాసం కూడా రసం వలె అనుభవాన్ని అందిస్తుందని ఆలంకారికు లంగీకరిస్తారు. 
దానికి ఈ ఘట్టంలోని శృంగార రసాభాసాన్ని మోదంతో ఆమోదించే ఆంధ్రావళియే సాక్షి. నాయికానాయకులలో ఏకత్ర తోచే 
అనురాగంతో రాణించే రసాభాస శిల్పాన్ని పోషించి తిక్కన పెద్దనకు బాటచూపాడు. ఇంత జరిగినా ఈ శృంగారం సంభోగ 
పర్యంతం కాకపోవటంతో రసికులు అనౌచిత్యాన్ని మరిచిపోయి అనువుగా ఆభాసాన్ని రసంగా అనుభవించి ఆహ్లోదిస్తారు. శృంగారం 
రసమైతే ఆనందం; ఆభాసమైతే ఆహ్లాదం. 


(il) హాస్యరసం : హాస్యం పేరు చెప్పగానే విరాటపర్వంలో గుర్తుకు వచ్చేవాడు ఉత్తరుడు. వికృతివలన హాసం పుట్టుతుంది. 
వికృతి ఆకారంలో, వేషంలో, ప్రవృత్తిలో, మాటలో, చేష్టలో, సన్నివేశగతమైన (ప్రవర్తనలో- ఎట్టా బయటపడినా ఎదుటివారికి నవ్వు 
పుట్టిస్తుంది. పాత్రలు నవ్వుతూ నవ్వించేవి కొన్ని, తమ వికారాలతో ఎదుటివారిని నవ్వించేవి కొన్ని ఒక్కొక్కసారి ఉదాత్త ప్రవృత్తులు. 
రసాలు వికారాన్నీ, ఆభాసనూ పొందినప్పుడు కూడా వికృతి స్ఫురిస్తుంది. అప్పుడు కూడా నవ్వు పుట్టుకొస్తుంది. హాస్యం ప్రహసనాల్లోనో, 
ప్రకరణాల్లోనో ప్రధానరసంగా ఉండగలుగుతుంది. కాని నాటకాలలోకాని, కావ్యాలలోకాని, ఇతిహాసాది ప్రక్రియలలోకాని అదెప్పుడూ 
అంగభూతమే. ఒక్కొక్కసారి అది రసస్థాయికి రాకపోవచ్చును. విరాటపర్వంలోని హాస్యం వైవిధ్యంతో కూడుకొని ఉన్నా అది 
రసస్థాయికి చేరుకోలేదు. భావస్థాయిలోనే ఉండిపోయింది. అందువలన హాస్యరసం విరాటపర్వంలో హాసోల్హాసంగానే అందగిస్తుంది. 
అంగిరసాభ్యుదయానికి తోడ్పడుతుంది. 


“శృంగారరసం నుండి హాస్యం జనిస్తుందని భరతముని పేర్కొన్నాడు- జన్యజనక రసవివేచన సందర్భంలో ఈ అంశాన్ని 
అర్వాచీనాలంకారికులందరూ అనువదించారు. కాని, ఇది ఒక విధమగు భేదం మాత్రమే. రూపకములందలి విదూషకహాస్యం ఈ 
విధానికి చెందినది. అంతేకాదు, శృంగారం అనుకృతి రూపంగా-అంటే ఆభాసరూపంగా హాస్యానికి హేతువవుతుంది. వికృతములైన 
వేష అలంకారాలు హాస్యానికి విభావాలని చెప్పినప్పుడు, వికృతి పదాన్ని దేశ-కాల-వయః (ప్రకృతి-అవస్థా వైపరీత్యమని అభినవగుప్పుడు 
వివరించినాడు. కాగా, సర్వ రసములందలి అనౌచిత్య (ప్రవృత్తి (ఆభాసం) హాస్యానికి విభావం అవుతుందని సారాంశం. “వాగంగాది 
వికార దర్శనజన్మా, వికాసాఖ్యః హాస” అని జగన్నాథుడు. వాచికం, ఆంగికం మున్నగువాని యందలి వైపరీత్యం దర్శించటం 
వల్ల కలిగే మనోవికాసం హాసం అనబడుతుంది. విశ్వనాథుడు హాస్యరసాన్ని ఇట్టా వివరించినాడు: “వికృతాకార వాగ్వేష చేష్టాదేః 
నర్తకాత్‌ భవేత్‌ హాస్యః” - వికృతంగా ఉన్న ఆకారం, వాక్కు, వేషం, చేష్ట మున్నగువానితో కూడిన నర్తకుని (నటుని) వల్ల హాస్యం 
కలుగుతుంది. కాగా ఆకారం, వాక్కు, వేషం, చేష్టలు - అంటే ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్మికాభినయములందలి వైపరీత్యం 
హాస్యరసహేతువు అవుతుందని అర్థం. నటుని ద్వారా (పాత్రలద్యారా) ఈ వైపరీత్యం దర్శించిన సదస్యునిలో కలిగే మనోవికాసం 
హాస్యరసానికి దారితీస్తుంది” (డా.పి.యస్‌.ఆర్‌. అప్పారావుగారి - సాత్తికాభినయము. పుట.467-468). ఇది లక్షణ సూ(త్రమైతే 
దీన్ని సర్వాంగసుందరంగా ఆవిష్కరించిన లక్ష్యం విరాటపర్వం! 


విరాటపర్వంలో పాండవులు ధరించిన రూపాలు వారి (ప్రకృతిరూపాలకు వికృతులుగా రాణిస్తాయి. అయినా అవి 
హాస్యానికి విభావాలు కావు. అయితే ఎడనెడ వారు చేసే చేష్టలు సున్నిత హాస్యాన్ని సృష్టించి మనకు చిరునవ్వును (స్మితాన్ని) 
కలిగించవచ్చును. ఉదాహరణకు భీముడు నర్తనశాలలో గొంతు మార్చి సైరంధ్రివలె కీచకుడితో మాట్లాడిన మాటలు గంభీరమైన 
చిరునవ్వును కలిగిస్తాయి. ఉత్తరకుమారుడు అంతఃపురంలో పలికిన ప్రగల్భాలు వీరోచితాలుగా ఉన్నా, అవి అతడి తలకు 
మించినవనే వికృతభావం తోచటం వలన మనకు హసితం కలుగుతుంది. సింహబలు డంతటివాడు సైరంధధ్రిని వలచి విరహంలో 
మునిగి అభిమానాన్ని, లజ్జను, జౌచిత్యాన్ని కోల్పోయి ఉన్మత్తుడివలె వ్యవహరించే తరుణంలో మనకు 'విహసితం' కలుగుతుంది. 
కర్ణుడు వీరోచిత 'ప్రగల్భాలాడినప్పుడూ, అర్జునుడి చేతిలో ఓడిపోయినప్పుడూ, అతడిని గురించి అశృత్తామాదులు అధిక్షేపించినప్పుడూ 


పీర్రిక - 67 


మనకు 'ఉపహసితం' కలుగుతుంది. దుర్యోధనుడు అర్జునుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పుడూ, భీష్మాదు అతనిని 
మందలించినప్పుడూ మనకు అవహసితం స్ఫురిస్తుంది. భీముడి భయంకరరూపాన్ని చూచి ఉపకీచకులు (ప్రాణాలు 
దక్కించుకొనటానికి పరుగెత్తసాగినప్పుడూ, రథాన్ని దిగి ఉత్తరుడు పరుగెత్తుతూ పరిపరివిధాల బేలగా పలికినప్పుడూ, 
దుర్యోధనాదులను అర్జునుడు ఉపాలంభించినప్పుడూ మనం అతిహసితాన్ని పొందుతాం. సూక్ష్మంగా పరిశీలిస్తే కీచకోదంతం 
శృంగారం నుండి హాస్యం జనించటానికీ, ఆభాసం నుండి హాస్యం పుట్టటానికీ చక్కని ఉదాహరణం. అందులో ఆరు రకాల 
హాస్యాలూ అభ్యుదయం చెందాయి. అట్లాగే ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడి చేష్టలలో మాటలలో సహజ వికార చేష్టల వలన 
పుట్టిన హాస్యం, కర్ల దుర్యోధనాదులలో వీరాభాసం వలన పుట్టిన హాస్యం, భీమార్జునులు చేసిన శత్రుపరిహాసం వలన కలిగిన 
హాస్యం గమనిస్తే ఆరువిధాల హాస్యాలూ వీరరసాన్ని ఆశ్రయించి ఉల్లాసాన్ని ప్రదర్శించాయని వెల్లడౌతుంది. నవ దంపతులైన 
ఉత్తరాభిమన్యుల అభిలాషా వైచిత్రిలో కనపరచిన ఆసక్తులు సున్నితహాస్యాన్ని చిలకరించటం గమనిస్తాం. అంతేకాదు సుదేష్ష 
సైరంధ్రి సౌందర్యాన్ని చూచి ఆమె తన భర్తను వశం చేసికొంటుందేమోనని శంకించినప్పుడూ, కపట తృష్ణ అభినయించినప్పుడూ, 
బృహన్నలా సారథ్యాన్ని గురించి ఉత్తరుడు చిరుబురులాడినప్పుడూ, సుశర్మ శక్తికి మించిన ప్రగల్భాలాడినప్పుడూ, విరాటుడు 
ప్రతి సన్నివేశంలోనూ చేసే అత్యభినయాన్ని గమనించినప్పుడూ మనకు హాసం కలగటం సహజం. ఒక్కటి మాత్రం సత్యం. 
విరాటపర్వంలోని ప్రతిపాత్రా ఎక్కడో ఒకచోట, లేక కొన్నిచోట్ల మనలను నవ్విస్తుంది. పాత్రలు కూడా ఆయా సమయాలలో 
అనువుగా నవ్వుతాయి. తిక్కన అభినయంలో నవ్వుకే ఎక్కువ పంట. విరాటపర్వంలో నవ్వు రసాలను కవ్విస్తుందేకాని వాటిని 
నవ్వులపాలు చేయదు. నానారసాభ్యుదయోల్లాసానికి నవ్యాక దివ్యౌషధం! 


(10 వీరరసం: విరాటపర్వం వీరరస సమ([గ్రావతారం. మరొక మాటలో చెప్పాలంటే- నానావిధవీరరసాభ్యుదయోల్లాసమే 
విరాటపర్వం. “వీరోనామోత్తమ (ప్రకృతి రుత్సాహాత్మకః సచాసంమోహాధ్యవసాయ నయవినయ బలపరా(క్రమ శక్తి ప్రతాప (ప్రభావాదిః 
విభావైః ఉత్పద్యతే. తస్య స్య ధైర్య శౌర్య త్యాగ వైశారద్యాదిభిః అనుభావైః అభినయ; ప్రయోక్తవ్యమ్‌” అని నాట్యశాస్త్రం (6,67), 
“శౌర్య ధైర్య వీర్య గర్వై రుత్సాహ పరాక్రమ (ప్రభావైశ్ళ | వాక్సై శ్చాక్షేపకృతై ర్వీరరసః సమ్యగభినేయః” (68), “వీరస్యాపి చ 
యత్కర్మ సో-ద్భుతః పరికీర్తితః” (42)- ఈ నిర్వచనాలు అక్షరాలా విరాటపర్వంలో నిరూపించబడతాయి. 


విరాటపర్వంలో పాండవులు నాయకులు. వారు ఉత్తమ ప్రకృతులు. వారు మెచ్చి ఆశ్రయించిన విరాటుడు ఉత్తముడు. 
వారి నాశ్రయించుకొని ప్రవర్తిల్లిన ఉత్సాహం రసస్థాయికి చేరగలిగిన పతాక సన్నివేశాలు ఈ పర్వంలో ఉండటంతో ఇది వీరరసోల్లాసం. 
ఉత్సాహం ధర్మమూలమైనప్పుడు రసంగా అభ్యుదయాన్ని పొందుతుంది. వివిధ ప్రయోజనాల కొరకు దానిని వినియోగించుకొనటం 
వలన వీరరసభేదాలు ఏర్పడతాయి. వాటి ప్రకాశం చేత వీరరసోల్లాసం వ్యక్తమవుతుంది. విరాటపర్వంలో ఇటువంటి 
వీరరసాభ్యుదయోల్లాసం విచిత్రంగా అనుభవాని కందుతుంది. 


వీరరసమంటే ధర్మవీరమే. అది వీరరసభేదాల కన్నింటికి మూలస్థానం. దయాదానయుద్దాది వీరాలన్నీ ధర్మసమ్మతాలు 
కాకపోతే రసాలు కావు. రసాభాసా లౌతాయి. కాబట్టి వీరులందరూ ధర్మవీరాన్నే గౌరవిస్తారు. పాండవులందరూ ధర్మరాజుకు 
తలవంచుతారు. ధర్మజుడు అజ్ఞాతవాస వ్రత నిర్వహణోత్సాహంతో విరాటపర్వకథాకార్యాన్ని ఆరంభం నుండి నిర్వహణం వరకూ 
సాగించి ధర్మవీరు డనిపించుకొన్నాడు. ధర్మజుడి ధర్మవీరోత్సాహం భీమార్జునుల వీరోత్సాహాలవలె యుద్ద(క్రీడలలో ఉజ్జ్వలంగా 
వెలువడకపోవచ్చును. కాని, వాటి నన్నింటిని ధర్మసూత్రంతో దర్శకుడివలె ఆడించే సూత్రధారుడు ధర్మరాజు. అతడే విరాటపర్వంలో 
నిజానికి వీరరస అభ్యుదయ మార్గప్రవర్తకుడు. 


అజ్ఞాతవాసం ఎవరి వద్ద ఎట్టా నిర్వహించాలనే ప్రశ్నకు ధర్మరాజు నిర్ణయమే సముచిత సమాధానం: 


ఆ. “నాకు6 జూడ మత్స్యనరపతి సద్దర్మ। వర్తి సుజనహితు6 డవార్యబాహు 
బలు(డు గాన యతనిపాల నందయలు. దగ 1 వైన పనుల నిలుచు టభిమతంబు”. (ఏరా.1.64) 


పీర్రిక - 68 


విరాటుడి కున్నవని చెప్పిన మూడు గుణాలూ పాండవులకు సహజంగా ఉన్నవే. అందువలన సజాతీయ గుణవరిష్టుడైన 
రాజు నెన్నుకొన్నారు. అతడి కొలువులో కూడా పాండవులు తగవైన పనులే చేపట్టారు. ఆ తరువాత విరాటుడి నిర్ణయాలపై 
ధర్మజుడి సద్దర్మవర్తన ప్రభావం కనపడింది. కీచకాదులకు భయపడి తా నేమీ చేయలేకపోయినా రాజు సుజనహితాన్ని కోరి 
గంధర్వులు నిర్వహించిన పాత్రను సహించే శీలాన్ని సంపాదించుకొన్నాడు. విరాటుడికి సహజంగా బలం ఉండవచ్చును కాని 
దాన్ని అవార్యబలంగా మార్చింది ధర్మరాజాదులే. ధర్మరాజు మాట పాండవులకు రుజువైన బాట! 


విరాటనగరం దృగ్గోచరం కాగానే తమ్ములను చూచి - 


క్త “చక్కని చిక్కని మేనులు । నిక్కోదండములునైన నెజుంగరె; మన మీ 
చక్కటి నిలుతమె? శస్త్రము । లొక్కెడ దాయటకు, వేషయోజనములకున్‌” (విరా.1.156) 


అని హెచ్చరించింది ధర్మరాజ. వేషయోజనానికి ముందుగా నడిచి యమధర్మరాజును ధ్యానించిందీ ధర్మరాజే. ఆయనకు 
సన్బ్యాసిరూపం వచ్చింది. వెంటనే అందరికీ అనుకొన్న రూపాలు ఏర్పడ్డాయి. ఇది భారత నాయక తత్త్వాన్ని వ్యంగ్యంగా ధ్వనింపజేసే 
దృశ్యం. కార్యారంభంలోనూ ఫలానుభవంలోనూ పాండవులైదుగురైనా ధర్మజుడిదే అగ్రస్థానం. అతడి సంకల్పమే అందరి సంకల్పం. 
ధర్మరాజుది ధర్మవీరం. అందరివీ దానికి అనుబంధవీరాలే. వారిని నియమించటం, నియంత్రించటం, నిర్వహించటం, (ప్రేరేపించటం, 
రక్షించటం, (ప్రోత్సహించటం, తనతో కలిపి నడుపుకొనటం అతడికి బాగా తెలుసు. అతడు అన్నింట అజాతశత్రువైన నాయకుడు. 


ధర్మరాజు శమీవృక్ష శాఖకు ఆయుధాల మూటను ట్రేలగట్టి, ఆయుధాల అధిదైవతాలను ఉద్దేశించి ఇట్టా ప్రార్ధించాడు. 
ఇది మూలంలో లేనిది. 


క “నరునకు నాకుం దక్కంగ । నారులకు మీరూపు సూపకున్నది విష వి 
స్ఫురితభుజగభంగి భయం । కరమూర్తులు దాల్చి యుండంగా వలయు జుడీ! ' (విరా.1.176) 


అజ్ఞాతవాసంలో ఆయుధాలను ముట్టుకొనే అవకాశం తనకూ అర్జునుడికే ఉండాలని ఆశించటం స్వార్ధం కాదు. 
అజ్ఞాత వ్రతధర్మం రక్షించవలసివస్తే శస్త్రాలు చేపట్టదగినవారు వారిరువురే అని ధర్మరాజు నిర్దేశం. తా నెట్లాగూ చేపట్టడు. పేడివాడైన 
బృహన్నల చేపట్టే అవకాశం లేదు. (అయినా ముందుగా అతడికే ఆ అవకాశం ఏర్పడింది.) అందువలన అజ్ఞాతవాసంలో స్వీయ 
శస్తాల అవసరం ఉండకపోవచ్చుననే భావం ఒకటి; భీముడికి గద ఉపయోగించే అవకాశం లేకుండా చేయటం మరొకటి. ఈ 
మాట లని భీముడికి సహనం అవసరమని బోధించటం వ్యంగ్యం. తమ్ముల స్వభావాలు తెలిసి, తాను నిర్వహించవలసిన 
పాత్రను గుర్తించి, వివేకంతో మాట్లాడటం నాయకుడైన ధర్మరాజుకే చెల్లింది. అత డన్నమాట వృథాకాకపోవటం అతడి మహిమకు 
చిహ్నం! 

విరాటపర్వంలో ధర్మరాజు తా నెప్పుడూ భీముడిని తన అదుపులో ఉండేటట్టు చూచుకొనేవాడు. భీముడి ఉద్యోగం 
వంటశాలలో అయినా విరటుడి కొలువులో ఎప్పుడూ ఉండేటట్టు చూచేవాడు. మల్లయుద్దాలకని పిలిపించి కనుసన్నలలో మసలేటట్లు 
జా(గ్రత్తపడేవాడు. దక్షిణగో గ్రహణ యుద్దంలో పాల్గొనటానికి బయటి కొలువులో తన చూపుమేరలో ఉండేటట్టు చూచుకొన్నాడు. 
యుద్దంలో కూడా ధర్మరాజు సైగల కనుకూలంగా పోరి విరాటుడిని శత్రువుల నుండి విముక్తుడిని చేసేటట్లు చేశాడు. ఇన్ని 
జాగ్రత్తలు భీముడిపట్ల తీసికొన్నా ఒక్కొక్కసారి అతడు ఒడలు తెలియని రౌద్రావేశంతో ప్రమాదం తెచ్చిపెట్టేవాడు. అప్పుడు 
ధర్మరాజు అంకుశం వలె నిలిచి అతడిని అదుపులో పెట్టేవాడు. ధర్మరాజు సామాన్యంగా సైగలతోనే పని సాగిస్తాడు. (శ్రుతి 
మించినప్పుడు మాటలు ప్రయోగిస్తాడు. అజ్ఞాతవాసంలో గూఢంగా, అన్యాపదేశంగా మాట్లాడటం అతడి నేర్చు. 


కీచకుడు ద్రౌపదిని నేలపై పడలాగిన దృశ్యం చూచాడు భీముడు. ఆ దుష్టాత్ముని నియంత్రించలేక మొగం (త్రిప్పుకొన్న 
విరాటుడిని చూచాడు. రౌద్రం పొంగివచ్చింది. ప్రక్కనున్న ఎత్తెన చెట్టును పెకలించి, విజృంభించి వారిరువురినీ సంహరిద్దామని 
సం(భ్రమించాడు.. కాని, అనుమతి కొరకు ధర్మజుడివైపు చూచాడు. ఆయన గొప్ప అన్యాపదేశం పలికాడు: 


పీర్రిక - 69 


మ. “వలలుం డెక్కడం జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే? 
ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్పటప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా( 
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” (విరా.2.136) 


ఇది ప్రాఢవాక్యం. (వివరాలకు వ్యాఖ్య చూడండి). ఇందులోని చెట్టు ఒక్కటే. భీముడు పీకదలచుకున్నదీ, ధర్మజుడు 
నిలుపదలచుకొన్నదీ కూడా ఒక్కటే. అది మత్స్యభూనాథుడు. మరి భీముడు ఒక్క చెట్టుతో ఇద్దరిని చంపదలచాడు. ధర్మజుడు 
అసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవా? అని బహువచనంలో మొదట పలికాడు. అయినా అందులో ఒక భూజము ప్రీతిని సంధించేది కాబట్టి 
దానిని వాటితో కలిపి రూపుమాపవద్దు - అని ధ్వనింపజేశాడు. తాత్పర్యం తేలిందేమిటంటే - ఆసేవ్యక్ష్మాజములను 
(కీచకోపకీచకులను) చంపవలసిందే, విరాటుడిని మాత్రం కాదు. అందులోనూ అందరినీ ఒకసారి చంపటం వ్యూహం కాదు. 
పట్టపగలు అందరూ చూచే సభలో నీవే చంపుతున్నట్టుగా తెలిసేటట్టు, ఇంత రౌద్రోద్రేకంతో చంపగూడదు. తగిన సమయం 
ఇది కాదు.. అని హెచ్చరించాడు వ్యంగ్యంగా. ఆ తరువాత భీముడు ధర్మజుడితో కలవలేదు. అతడి ఆజ్ఞ తీసికొనలేదు. (ద్రౌపదికి 
నిద్రపోతున్నట్టు కనబడ్డాడు. కాని లోలోన ఆలోచించాడు. ఆమె కోరికకు తగినట్టు వ్యూహం పన్నాడు. అప్పుడు ధర్మరాజు ప్రసక్తి 
వచ్చింది. సభలో భీముడిని వారించటంలోని అంతరార్థం (ద్రౌపది చెప్పింది. భీముడు తల ఊపాడంతే! కాని, ధర్మజుడి 
అంతరాంతరాలను అంచనా వేసి అసేవ్యక్ష్మాజములైన వారిని ఖండించటానికి రహస్యవ్యూహం పన్నాడు. ధర్మజుడి గూఢవాక్యం 
భీముడికి భావిగూఢ మార్గ నిర్దేశకం! ఈ పద్యం అన్ని విధాలా పాండవులనూ ధర్మాన్నీ రక్షించింది. 


విరాటుడి కొలువులో భీముడు ఉపశమించినా (ద్రౌపది విజృంభించింది. ఆమె కోపంతో ఎదిరించి మాట్లాడటం మొదలు 
పెట్టేసరికి ధర్మరాజుకు గుండెదడ పుట్టింది. నెన్నుదురు చెమటతో నిండిపోయింది. రోషం పొడుచుకొని వచ్చింది. కాని నిగ్రహించుకొని, 
ఆమెను నిగ్రహించుకొనుమని హెచ్చరించాడు. (వి.2.148 ఆమె అధిక్షేపిస్తూ నిష్క్రమించింది. ధర్మరాజు నియంత్రణకు భార్యా, 
తమ్ములూ బుసలు కొడతారు. కాని, అతడి ధర్మశక్తిని చూచి తలొగ్గుతారు. భీమ |ద్రౌపదుల రౌద్రోల్లాసం ధర్మజుడి ధర్మవీరంలో 
అంతర్లయించిపోయింది. కీచకవధానంతరం ధర్మరాజు కిమ్మనడు.ఎందుకని? (ద్రౌపదీ భీములు సభలో కోపగించినా, ఆ తరువాత 
ధర్మరాజు హృదయాన్ని ఊహించి, దానికి అనువుగా వ్యూహాన్ని నిర్వహించారు. లేకపోతే, అది ధర్మవిరుద్దమైతే, ధర్మజుడి బాటకు 
విపరీతమైతే, తానే యమధర్మరాజై ఉండేవాడు. తెర వెనుక సూత్రధారుడు ధర్మరాజు. 


పాండవుల అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలన్న వ్యూహంతో సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు. విరాటుడు తమ్ములతో 
కొడుకులతో పోరుకు సిద్దమైనాడు. అతడు ఆశశ్రితులైన కంకాదులను సహాయమడుగలేదు. కంకుడు వస్తానని ముందుకు వస్తే 
కాదనలేదు. వలల దామ(గంథి తం(త్రీపాలురను కూడా యుద్దానికి పిలిపించుమని సలహా చెప్పగా విని, వెంటనే వారందరికీ 
రథాలిప్పించాడు. చివరకు విజయానికి కారకులైన కంకాదులను (ప్రశంసించాడు. వారిలో పరమపూజ్యుడు ధర్మరాజు. అతడికి 
రాజ్యాన్ని అర్పించటానికి సిద్దమయ్యాడు. కాని, అతడు విరటుడి సంతోషమే తన సంతోషమని చెప్పి అతడిని స్నేహంతో 
గౌరవించాడు. విరాటు డతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. 


క్ష “ఉపకారమొ, బంటుతనమొ । కృపయో, పెంపో, సమ(గ్రకీర్తి ప్రియమో 
రిపుదుస్సహ మగు నీ రణ । నిపుణతకుం గారణంబు నెయ్యమొ యెణుగన్‌” (వరా.3.228) 


ఈ పద్యం ధర్మజుడి నీతికి నీరాజనం. విరాటుడిని రక్షించటంలో చూపిన యుద్దనైపుణ్యానికి హేతు వేమిటి? అయిదు 
ప్రశ్ళలు వేశాడు. అందులో దయ కేంద్రం. అంటే దయావీరం ముఖ్యం. మిగతావి దానికి పోషకమైన భావాలు. ధర్మజుడి 
దయావీరం అంతటితో ఆగలేదు. సుశర్మను సపరివారంగా వదలిపెట్టించటంలో మరింత (ప్రకాశించింది. యుద్దం చేసి వీరాన్ని 
ప్రకటించి శత్రువును బంధించిన భీమాదుల కంటె, దయామయుడై అతడికి క్షమాభిక్ష పెట్టించిన ధర్మజుడు ఘనుడు! యుద్ద 
దయారసాలు ధర్మవీర పోషకాలై ఉల్లసిల్లటం ఈ ఘట్టంలోని విశేషం. 


పీర్రిక - 70 


ఉత్తరగోగ్రహణ యుద్దంలో ఉత్తరుడు విజయం సాధించాడన్న వార్త విని ధర్మజుడు చేసిన వ్యాఖ్యానం ఆవులిస్తే 
(ప్రేవులు లెక్కపెట్టగలిగిన అతడి విజ్ఞతకు తార్కాణం. 
లు Sy 


ఉ “ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునం దెలర్భినన్‌ 
సాహసవృత్తి నుత్తరుని సారథిగా. గొనిపోయి కౌరవ 
వ్యూహము నోర్చి నీపసుల నొక్కండు. దక్కకయుండ సత్వరో 
త్సాహతం( దెచ్చె. గావలయు౮ దప్పదు నాపలు; కట్ల చూడుమీ!” (విరా.5.257) 


విరాటునకు విజ్ఞత నేర్పబోయి సారెల దెబ్బలు తిన్న సహనమూర్తి యుధిస్టిరుడు. విరాటుడు సారెలతో కొట్టాడని 
తెలిసిన అర్జునుడు మండిపడి అతడిని సంహరిస్తానని ఆవేశపడినప్పుడు ధర్మరాజు అతడిని శాంతింపజేశాడు. (5.313). మరునాడు- 


చ. “చని ధర్మసుతుండు సింహా । సనమున భీమాదు లాత్మసముచి తరుచిరా 
సనముల సభాస్థలిం గయ కొని పంచాగ్నులును బోలె గూర్చున్నంతన్‌” (విరా.5.316) 


విరాటపర్వంలో నాయకుడు ధర్మరాజనీ, మహాభారతంలో, కురుక్షేత్ర యుద్దానంతరం మరల అతడే కురురాజ్య 
సార్వభౌముడనీ కవి ధ్వనింపజేశాడు. ఇందులో రససమన్వయం ధర్మరాజు కనుగుణంగానే సాగుతుంది. 


ధర్మవీరం రసానాం రసః ధర్మజుడు ఆ మూలరసానికి ప్రతీక. అతడు అయిదు ఆశ్వాసాలలోనూ (ప్రత్యక్షంగా కానీ, 
పరోక్షంగా కానీ క్రీర్తింపబడతాడు. అది అందుకు సాక్ష్యం. భీమాదుల యుద్దాలలో కానవచ్చే యుద్దవీరాదులు దాని అభ్యుదయ 
వీచికలు. దుర్యోధనుడి దుష్టవ్యూహం వలన (ప్రవర్తిల్లిన రౌద్రం ధర్మవీరానికి అంగం. ఇట్టా సాగే ఈ కథలో ధర్మజుడి ధర్మవీరం 
ఈ పర్వానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది భారతేతిహాసం చివరిదాకా సాగే అంగిరసం. విరాటపర్వంలోని మూడు 
ప్రబంధ ఘట్టాలలో వెలుగొందే వివిధరసాలు ఆ మూలరసానికి ఉల్లాసాలు. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తితో కానవచ్చే విరాటపర్వంలో 
'నానారసాభ్యుదయోల్లాసమే' అనుశీలించదగిందని తిక్కనగారి నిర్దేశం. 

(1౪) అద్భు తరసం : వీరకర్మయొక్క ఫలమే అద్భుతం. “వీరస్యాపి చ యత్కర్మ సో-ద్భుతః పరిక్తీర్తితః” (నాట్య.6.42) 
అని భరతుడు. విస్మయం దీని స్థాయి భావం. అద్భుతం మానసికం, ఆంగికం, వాచికం- అని మూడు విధాలుగా శారదాతనయాదులు 
వింగడించారు. సామాన్యంగా (ప్రధానపా(త్రలు వీరకర్మలు చేస్తున్నప్పుడు ప్రక్కనున్న పా(త్రలుకాని, చూపరులుకాని, ఆకాశంలో 
నిలిచి చూస్తున్న దేవతలు కాని వాటిని చూచి, ఆశ్చర్యపడినట్టు వర్ణించడం వీరరసజన్యమైన అద్భుత రసాన్ని చిత్రించటం. 
అద్భుతమైన దృశ్యాలనో దేవతామహిమలవంటివో చూచి, భావించి ప్రధాన పాత్రలు పొందే విస్మయ భావాతిశయం జనకరసమైన 
అద్భుతం. 


విరాటపర్వంలో రెండు రకాలైన అద్భుతాలూ అభ్యుదయోల్లాస దశలను పొందినట్టు తిక్కన వర్లించాడు. ఇందులో 
ప్రబంధాల వంటి మూడు సన్నివేశాలలోనూ అద్భుతం కలిగించినవాడే నాయకు డన్నట్టు తీర్పు చెప్పాడు. కీచకవధఘట్టంలో 
భీముడి పరా(క్రమానికి అబ్బురపడిన (ద్రౌపది అతడిని ఉత్తమ నాయకుడిగా కీర్తించింది. 


సీ “కొలువులోపల నిన్న కోప మట్టెత్తినం। దలశక నిలిచిన ధైర్యమహిమ, 
నేండిందు6 జనుదెంచి నిర్వికారత. 'బ్రజ । కన్నులు గప్పిన గారవంబు, 
మనవారిలోన నొక్కనినైనం బిల్వ కు । త్సాహంబు సేసిన సాహసంబు, 
లోకదుర్ణయు(డగు నీ కీచకునిని ద్రే । ల్మిడి రూపుమాపిన కడిమిసొంపు 


తే, సూడం దలపోయ, మెచ్చ, సంస్తుతి యొనర్స । నాతలంబె నీ యుత్తమనాయకత్వ 
మెటింగి నిను గొనియాడ నే నెంతదాన? । మహిత విస్మయానంద నిర్మగ్ననైతి.” (విరా.2.360) 


ఫీర్రిక్ర - 71 


ఇది (ద్రౌపది చేసిన ప్రశంసయే కాదు. భీముడి వీరాద్భుతాకారాన్ని చూచి, తలపోసి, మెచ్చి, సంస్తుతి చేసి ఆమె పొందిన 
అభ్యుదయోల్లాస క్రమాన్ని ఆవిష్కరించిన అద్భుత రచన. ఈ పద్యం అమూలకం. (మరికొన్ని వివరాలకు విశేషవ్యాఖ్య చూడండి). 


కీచకవధ ఘట్టంలో నాయకుడు భీముడని ప్రకటించడానికి నైతికమైన అర్హత ఉన్న వ్యక్తి (ద్రౌపది. కీచకుడు తనను 
చూచి మోహించి అతడి ఇంటికి అక్కసాయంతో పిలిపించుకొని పొందాలని చేసిన ప్రయత్నాల నన్నింటిని చాకచక్యంతో, ధైర్యంతో, 
దైవబలంతో ఆమె ఎదుర్కొన్నది. సగం కథకు ఆమెయే నాయకురాలై ముందుకు నడిపించింది. కీచకవధ భీముడే చేయగలడు. 
అందువలన అతడి చేతిలో పెట్టింది. అతడు అద్భుతంగా దానిని నిర్వహించాడు. అంటే - (ద్రౌపదే అద్భుతరసంలో మునిగేటట్లు 
నిర్వహించాడు. కీచకవధ తరువాత దానిని నలుగురికీ ఎలుగెత్తి చెప్పి తరువాత కథాగతికి కారకురాలైనదీ (ద్రౌపదియే. ఉపకీచకు 
లందరినీ ఒక్కుమ్మడిగా చంపి, అద్భుతంమీద మరొక అత్యద్భుతాన్ని భీముడు సృష్టించాడు. కీచకుడిని చంపి భీముడు (ద్రౌపది 
మానం రక్షించాడు. ఉపకీచకులను చంపి ఆమె ప్రాణం రక్షించాడు. 'మానము ప్రాణమున్‌ గొనుటికు ఎవరైనా ప్రయత్నం చేస్తే 
భీమ పరాక్రమం ఎటువంటి ఫలితాన్ని పొందింపజేస్తుందో ప్రకటించాడు. అందుకే (ద్రౌపది గూఢంగా భీముడిని గంధర్వపతిగా 
కీర్తించింది. 


తే. “కీచకుల దెసం బుట్టిన కిల్చిషంబు । పాచి నన్ను రక్షించిన పరమధర్మ 
రతికి, గంధర్వపతికి నిరంతరంబు । భక్తియుక్తిమైం బ్రణమిల్లి బ్రదుకుదాన.” (విరా.3.40) 


భీముడి వీరకార్యంలోని పరమధర్మరతిని ప్రశంసించింది. భీముడిలో ధీరోద్దతుడిని కాక ధీరోదాత్తుడిని దర్శించింది. 
ఉత్తమ నాయకత్వ లక్షణాలను ఉల్లేఖించింది. దానికి తగ్గట్టు భీముడు 'నిగూఢవచన చాతుర్యధుర్యుండై' పలికిన పలుకులు 


పరమోదాత్తాలు. 


చ. “అతివ యపాయముం బొరయునప్పుడు గావక తక్కెనేని నా 
పతి పతియే తలంప? మగపాడియె? లోకము పాడియే? భవ 
తృ్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన 
స్థితి కుచితంబు; వారల నుతింపంగ నేల నిసర్గవృత్తులన్‌?” (విరా.3.42) 


ఉద్దతుడైతే భార్య ప్రశంసలకు ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. కాని, భీముడు భార్యను రక్షించుకొనటం భర్తల ధర్మం. అది 
జొచిత్యం; కాబట్టి దానిని (ప్రత్యేకించి (ప్రశంసించవలసిన అవసరం లేదన్నాడు. అంతేకాదు, తాను ఒక్కడే ఆ పని చేనినా 
'భవత్పతులిటు లాచరించుట గదా' అని సమష్టి బాధ్యతగా పేర్కొనటం భీముడిలోని ఉదాత్త నాయక లక్షణం! కీచకుడిని చంపి 
ద్రౌపదీ రమణుడయ్యాడు, ఉపకీచకులను చంపి ద్రౌపదికి దేవుడయ్యాడు భీముడు. ద్రౌపది పాత్ర ప్రకటించిన అద్భుతం 
ప్రధానంగా మానసికం. పఠితల హృదయాలకు సన్నిహితం! 


కార్యనిర్వహణంలో (నిర్వహణ సంధిలో) అద్భుతం ప్రదర్శితం కావాలని లాక్షణికమతం. తిక్కన విరాటపర్వంలో అట్టి 
అద్భుతరస వికాసోల్టాసాన్ని (ప్రస్ఫుటంగా (ప్రదర్శించాడు. కీచకవధవలన విరాటనగరంలో భయంతో కూడిన అద్భుతం (ప్రజల 
హృదయాలలో ప్రకాశించింది. అది కార్యనిర్వహణకు నిండుదనం కల్పించింది. అట్లాగే దక్షిణగోగ్రహణ ఘట్టంలో పాండవ 
పరా(క్రమానికి విరాటుడు పొందే అద్భుతం నీరాజనా లిచ్చింది. ఉత్తరగో (గ్రహణ ఘట్టంలో ఉత్తరుడు ప్రదర్శించిన ఆశ్చర్య 
భావోల్లాసం అర్జునుడి అపూర్వ యుద్ద వీరంనుండి పుట్టిన విలాసం వలె వింత గొలిపింది. అర్జునుడి (ప్రతాప (ప్రదర్శనాన్ని 
అపూర్వంగా దర్శించాలని వచ్చి ఆకాశమార్గంలో నిలిచి ప్రశంసించిన దేవతాసమూహం అద్భుత రసానికి అభివ్యక్తిశక్తిగా అమరింది. 
దక్షిణగోగ్రహణ ఘట్టంలో నిర్వహణంలో అద్భుతాన్నీ, ఉత్తరగోగ్రహణంలో నిరంతరం సాగిన అద్భుతరసాన్నీ చిత్రించి తిక్కన 
సన్నివేశోచిత రసప్రయోగ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 


పీర్రిక్ర - 72 


దక్షిణ గోగ్రహణ ఘట్టంలో యుద్దమంతా ఒక యెత్తు, చివరకు భీముడు సుశర్మను బంధించటం ఒక్కటీ ఒక యొత్తు. 
ఆ నిర్వహణమే అద్భుత విజయపతాకగా నిలిచింది. 


ఉ  “మంటయుం బోని శాత్రవసమాజము నించుకయేని శంక లే 
కంట(గందాశి వెండి తెగటార్భె మహాద్భుత శక్తిశాలి యీ 
వంటలవాని చేసిన యవార్య పరా(క్రమ మొండు చోటులం 
గంటిమె వింటిమే? యితండ కాడె వెసన్‌ గెలిపించె న న్ననిన్‌.” (వరా.3.229) 


విరాటుడిచేత మహాద్భుత శక్తిశాలిగా భీముడిని (ప్రశంసింపజేసింది. అతడు పొందిన అద్భుతం కూడా (ప్రధానంగా 


అర్జునుడు యుద్దం ఆరంభించినప్పటినుండి అడుగడుగునా అద్భుత ప్రశంసలే. ఉత్తరుడు, భీష్ముడు, (ద్రోణుడు, 
అశ్వత్చామ మొదలైనవారు రణరంగంలోనూ, దేవతలు ఆకాశరంగంలోనూ అద్భుతాన్ని వైవిధ్యంతో దర్శించారు. ఆ 
రసాభ్యుదయోల్లాసాన్ని ఆవిష్కరించారు. ఆ చిత్రణలో మానసిక, ఆంగిక, వాచికాలను ముప్పేటగా విస్తరింపజేశాడు తిక్కన. 
ఉత్తరుడూ, విరాటుడూ ఆంగికమైన అద్భుతంతో వాచికాద్భుతాన్ని (ప్రకాశింపచేశారు. ధర్మరాజాదులు మానసికమైన అద్భుతాన్ని 
వాచికంగా వెలువరించారు. దేవతలు వాచికమైన అద్భుతాన్నే ప్రదర్శించారు. ఈ విధంగా అద్భుతం అన్ని రకాలుగా అద్భుతంగా 
ఆవిష్కృతమైనది. 


ఉత్తరగో(గహణ ఘట్టంలో అర్జున నాయకత్వాన్ని ధర్మజుడు గూఢార్ల ప్రధానంగా సమర్థించాడు. ఉత్తరుడు లక్ష్యార్ల 
ప్రధానంగా ప్రదర్శించాడు. కురువీరులు, దేవతలు, విరాటుడు వ్యంగ్యార్థ వాచ్యార్థ ప్రధానంగా వ్యక్తం చేశారు. అభివ్యక్తిలో 
వైవిధ్యం తోస్తుంది. చివరకు విరాటుడి కృతజ్ఞతోక్తి అర్జున యుద్దవీరానికి అక్షరనీరాజనంగా (విరా.5,346) నిలిచింది. 


(౪) రౌద్రరసం : (క్రోధస్థాయిభావాత్మకం రౌద్రం. విరాటపర్వంలో రౌద్రరసాభ్యుదయమూర్తిగా చెప్పుకొనదగిన ఉత్తమ 
వీరుడు భీముడు. రౌద్రరసాభాసానికి ఉదాహరణం దుర్యోధనుడు. అయితే అజ్ఞాతవాసంలో ఉన్న భీముడిలోని రౌద్రం లోకానికి 
ప్రకటితం కాదు. ధర్మనియతి చేత నియం(త్రితమౌతుంది. అందువలన భీముడి రౌద్రం వీరానికి అంగమైపోయింది. కాని, 
తిక్కన భీమరౌద్ర ప్రవృత్తిని అద్భుతంగా చిత్రించాడు. రౌద్రం ఆంగికమనీ, నైపథ్యమనీ, వాచికమనీ మూడు విధాలు. అందులో 
భీముడి యందు ఆంగికమైన రౌద్రాన్ని అధికంగా చిత్రించి మిగిలిన రెండింటిని దానికి పోషకంగా తిక్కన నిలిపాడు. నిజానికి 
విరాటపర్వంలో భీముడికి మాటలు తక్కువ, అభినయం ఎక్కువ. అభినయాన్ని ఆచరణగా అనువదించటం అన్నింటికంటె 
ఎక్కువ. భీముడి రౌద్రాన్ని వర్లించిన తిక్కనపద్యాలు ఆణిముత్యాలు. ‘భీముడు ధీరోదాత్తుడు కాడు; కీచకుడిని వంచనతో 
చంపాడు కదా! అని అనుమానించవచ్చును. అతడు అజ్ఞాతవాస వ్రతధర్మరక్షణ కొరకు గత్యంతరం లేని ఉపాయంగా వంచనకు 
పాల్పడవలసి వచ్చింది. అది ధర్మరాజుకు సమ్మతంగా సాగింది కాబట్టి జొద్దత్యం జొదాత్త్యానికి అంగమైపోయింది. కీచకుడు 
ఉద్దతుడే. అధర్మమని తెలిసి గర్యోద్దతితో సైరంధ్రిని వలచి విరహంలో పడ్డాడు. శృంగారనాయకుడైపోయాడు. అతడి రత్యుత్సాహంలో 
రౌద్రం నామమాత్రంగా నిలిచింది. 


ప్రతినాయకుడైన దుర్యోధనుడు ఉద్దతుడైన రౌద్రరసమూర్తి. ఉదాత్తులు ధర్మసాధకులు; ఉద్దతులు అర్థసాధకులు. 
ఉద్దతులు ఉదాత్తులు కారు. వారు మాయాపరులు, ప్రచండులు, చపలులు, అహంకార దర్పభూయిష్టులు, ఆత్మశ్ఞాఘానిరతులు. 
దుష్ట్రచతుష్టయంలో ఈ లక్షణాలు సమ(గంగా ఉన్నవాడు దుర్యోధనుడు. అతడి తమ్ముడు దుశ్శాసనుడు అతడి నీడ. అతడి 
మామ అతడికి అన్నింట తగినవాడు. కాగా, అతడికి మి(త్రుడై, మిత్రుడి కొరకై ఒక్కొక్కసారి జొదాత్త్యాన్ని జొద్దత్యం కొరకు 
బలిపెట్టుకొనే కర్ణుడు ఉద్దత ప్రాయుడయ్యాడు. అర్థసాధనం ధర్మసమ్మతమైతే రౌద్రం రసాభ్యుదయాన్ని సాధిస్తుంది. అధర్మబద్దమైతే 


పీర్రిక - 73 
అది ఆభాసంగా పరిణమిస్తుంది. ఉత్తరగోగ్రహణంలో దుర్యోధనుడూ, తన మిత్రులూ, అనుజులూ కలిసి, రౌద్రరసాభాసానికి 
ప్రతినిధులుగా నిలిచారు. గురుజనులైన ఆచార్య పిత్నభాతృముని సురగణాలపై కోపించటం వలన రౌద్రరసాభాసం కలుగుతుంది. 
దీనికి పెట్టింది పేరు దుర్యోధనుడు. అతడికి వంతపాడేవాడు కర్టుడు. ఇద్దరూ ఉత్తర గోగ్రహణ యుద్దంలో శృంగభంగానికి 
గురిఅయ్యారు. 


దుర్యోధనుడు వీరుడైనా పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయటానికే యుద్దాన్ని తలపెట్టాడు. దానిని ధార్మికులు 
గర్హించారు. అర్జునుడు అజ్ఞాతవాస(వతం భగ్నం చేశాడని నిరూపించటానికి ధర్మజుడినే అడిగి తెలిసికొని దుర్యోధనుడు తన 
చపలత్వాన్ని ప్రదర్శించాడు. పితామహుడు హితైషియె- 
ఉ “వచ్చినవాడు ఫల్నును6 డవశ్యము గెల్తు మనంగ రాదు; రా 

లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే? 


హెచ్చగు6 గుందగుం, దొడరు టెల్లవిధంబుల కోర్సు; టట్టుగా 
కిచ్చ. దలంచి యొక్కమెయి నిత్తణి( బొందగుచేతయుం దగున్‌” (విరా.4.234) 


అని మంచిమాట చెపితే తిరస్కరించి నిర్లక్ష్యపు చిరునవ్వుతో ఇట్టా అన్నాడు : 


ఆ. “మనకు( బాండురాజతనయవర్గమునకు । నెట్టు పొందు గలుగు? నేను రాజ్య 
భాగ మీను; సమరభంగిక వి[క్రమ । నిరతింబూను టిదియ నిశ్చయంబు” (విరా.4.236) 


అని మూర్ణంగా మాట్లాడాడు. అహంకార దర్ప భూయిష్టు డనిపించుకొన్నాడు. ఈ మాటలు ఉద్యోగపర్వంలో 
చర్చనీయాంశాలౌతాయి. (3,84-88). తిక్కన తన పద్యాలనే మరల వాడుకొన్న విలువైన మాటలివి. కురుక్షేత్రయుద్దానికి కూకటి 
వేళ్ళివి. 


నాయకపక్ష రౌద్రం వీరానికి ప్రత్యక్షంగా అంగం కావటం, ప్రతినాయకపక్ష రౌద్రం ఆభాసమై నాయకపక్షవీరానికి పరోక్షంగా 
పోషకం కావటం. విరాటపర్వ రౌద్రరసోల్లాసం. 


(౪1) కరుణ రసం : రౌద్రకర్మ వలన కరుణం పుట్టుతుంది. భీముడు కీచకుడిని చంపటంవలన ఉపకీచకులు 
దుఃఖించారు. వారిలో కరుణం (ప్రతీకారరూపమైన రౌద్రాన్ని సృష్టించింది. దానిని భీముడు మరల రౌద్రచర్యతో రూపుమాపాడు. 
తత్సలితంగా సుదేష్టావిరటులకు శోకం కలిగింది. ఆ కరుణం గంధర్వ పరాక్రమ భయంతో (ప్రతిచర్యకు పూనుకొనకుండానే 
సమసిపోయింది. తన రౌద్రకర్మవలన పాండవులు శోకసముద్రంలో మునగాలని దుర్యోధనుడి తలంపు. 


తే. “సమయ సముచిత కృత్యంబు చక్కంజేసి । పాండవులు రాజ్యమున కాసపడకమున్న 
యరసి యెజింగ యరణ్యంబునందు. దొంటి । యట్ల యిడుమలం గుడువంబో నడుపవలయు”. 
(విరా.3.91) 


ఇది (క్రోధమూలమైన సంకల్పం. శత్రువులకు శోకం కలిగించాలని యత్నించినవాడు తన ప్రయత్నంలో విఫలుడైతే 
తన కొరవితో తానే తలగోకికొన్నట్లు స్వీయరౌద్ర కర్మఫలాన్ని తానే అనుభవించవలసి వస్తుంది. అప్పుడు వారి కరుణరసం 
ఎదుటివారిలో సహానుభూతిని సృష్టించకపోగా వికటించి, ఆభాసమై, నవ్వుల పాలౌతుంది. ఈ రసోల్లాసం దుర్యోధనుడు ప్రదర్శించాడు. 
తన దుఃఖాన్ని తానే కొనితెచ్చుకొన్నాడు. అతడి మిత్రుడైన కర్షుడి పనీ, ఇతడికి (ప్రతినిధి సుశర్మ పనీ అంతే అయింది. అట్లా 
అయినందుకు పఠితలు ఆహ్లోదిస్తారు కూడా! విరాటపర్వంలో పాండవ శత్రువులు కార్చే కన్నీరు పఠితలలో కన్నీరు పెట్టించదు. 
అది కరుణరసాభాస శిల్పం! 


పీర్రిక్ర - 74 


(Vii) భయానక బీభత్సరసాలు : భయం స్థాయి భావంగా కలిగింది భయానకం. ఇది ఉత్తములలో ఉండదు. 
అందువలన మధ్యమాదులలో చిత్రిస్తారు. విరాటపర్వంలో భయానికి మారుపేరు ఉత్తరుడు. ఆ తరువాత అతడి తండ్రి విరాటుడు. 
ఆ తరువాత సుదేస్ల ఈ ముఖ్యపాత్రలే కాక భయానికి గురి అయ్యేవారు ప్రజలు, కౌరవసేనలోని సైనికులు. రౌద్రరూపంలో 
భీముడిని చూచి ఉపకీచకులు భయపడ్డారు. (వి.రా.3.28.29); గంధర్వులచేత కీచకులను చంపించిన సైరంధ్రిని చూచి ప్రజలు 
భయపడ్డారు. (విరా.3.37.38) అర్జునుడి (ప్రతాపాన్ని చూచి కురుసైనికులు భయపడ్డారు. వారివారి (ప్రవృత్తులను బట్టి వారు 
భయానక రసాన్ని (ప్రదర్శించారు. అనుభవించారు. భయానకాన్ని కూడా ఆంగికం, వాచికం, మానసికం, సాత్తికం అని విశ్లేషించి 
వివేచించవచ్చును. వాటికి విరాటపర్వంలో విలువైన పద్యాలు రచించాడు తిక్కన. సందర్భోచితంగా వాటిని గుర్తించటం సులభం. 


భయానక పొషణంలో భయకారకాలైన విభావాలను భయంకరంగా సృష్టించటం, వాటిని చూచి భయపడుతున్న విభావాలను 
సహజంగా చిత్రించటం ముఖ్యపాత్ర నిర్వహిస్తాయి. ఒక్కొక్కసారి పఠితలకే ప్రత్యక్షంగా భయం కలిగించే దృశ్యాలను వర్ణించటం 
మరొక విశేషం. మొదటి రెండూ రసాభ్యుదయ ప్రక్రియలు. మూడవది రసోల్లాస ప్రక్రియ. తిక్కన ఈ మూడు శాఖలలో 
ఆంధధావళి మోదపడే గొప్ప పద్య రచన చేశాడు. ఎట్టాగంటే, ప్రత్యక్షంగా పరితలకు భయానక బీభత్సరసాలను అందిస్తున్నప్పుడు 
వాటిని రామణీయకంతో మిశ్రమం చేస్తాడు. అంటే భయాన్నీ బీభత్సాన్నీ కలిగించే సన్నివేశాలలోని వస్తువులను ఆహ్లాదకరమైన 
ఉపమానాలలో పోల్చి చెప్పి, ఆ రసాస్వాదనం వలన ఒక 'సౌఖ్యరసాన్ని' పఠితలకు సమకూరుస్తాడు. ఇది తిక్కన రచనలో 
అసాధారణమైన సాధారణాంశం. 


1. శమీవృక్షవర్లనం (1.162); ఆ వృక్షం జాతభీతి పరిసరవర్తిగా భయంకరంగా ఉన్నా చ(క్రవర్తివలె గంభీరంగా ఉన్నదని 
చేసిన వర్షనం అమూలకం, అద్భుతం. (వివరాలకు వ్యాఖ్య చూడండి). 


2. చీకట్లో తోచే నర్తనశాల వర్లనం (2.327); అందమైన భవనం అంధకారంలో భయంకరంగా ఉన్నట్టు (భ్రాంతి 
కలిగించటం ఇందులోని శిల్పం. భయానక విభావమైన ఆ భవనంలో భీముడు నిర్భయంగా వెళ్లటం అక్కడి సందర్భం. 


3. కురుసైన్య వర్షనం (4.50.52); 'భీష్మద్రోణకృపాది ధన్వి నికరాభీలంబైని కౌరవసైన్యం నడుస్తుంటే రేగిన దుమ్ము 
ఉత్తరుడికి భయంకరంగా గోచరించినా అది లలితవనలాలిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు వర్షించటం విశేషం. సైన్యాన్ని ఉత్తరుడు 
వర్షిస్తూనే అతడు దానివలన పొందిన భయాన్ని ఆవిష్కరిస్తాడు. అది భయానక రసాభ్యుదయ చిత్రణం. 


4. భయకంపితమైన (ప్రకృతి వర్లనం (4.172): అర్జును డూదిన దేవదత్త శంఖనాదానికి కంపించిన ప్రకృతిని 
అలంకారసుందరంగా వర్లించి ఆస్వాదనీయం చేయటం ఇందులోని విశేషం. 


5. అర్జునుడి భయంకర విజృంభణం (4.243) అలంకారబంధురం. 

6. క్షతగాత్రులైన సైనికులను భీకర రమణీయంగా వర్షించటం (5.38). 
శా “శక్తిస్సార ధనంజయాయత భుజాసంరంభ గాండీవ ని 

ర్ముక్త [క్రూర శరావలీ దళిత శృత్రువాతముల్‌ శోణిత్రా 


సిక్తాకారత( బొంది సాంద్ర కుసుమ శ్రేణీ వికాసోల్లస 
ద్రక్తాశోక తరువ్రజంబుల (క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌”. (విరా.5.38) 


ఈ విధమైన వర్షనం భయానక బీభత్స విభావాలను రమణీయంగా పఠితలకు ప్రదర్శించి ఆస్వాదయోగ్యత కలిగించే 
తిక్కన శిల్ప ముద్ర. 


బీభత్స భయానకరసాలు జన్యజనకరసాలు. ఈ రెండింటిని మిశ్రమం చేసి పరితలకు అలంకారసుందరంగా అందించటం 


పీర్రిక - 75 


తిక్కనగారికి ఇష్టం. విరాటపర్వంలో అర్జునుడు భయంకర సంకులసమరంలో కౌరవసైన్యాన్ని తురుమాడినప్పుడు రణక్షేత్రం 
“అభిరామంబయ్యును ఘోర(ప్రకారం బయ్యె'నని (విరా.5.60) చేసిన తిక్కన వర్షన ఈ శిల్పానికి కలికితురాయి. భయానక 
బీభత్సాలు కూడా రసానందం కలిగించేటట్టు చేసే రమణీయ శిల్పం తిక్కన సొత్తు. 


(1/11) శాంతరసం : తిక్కన శాంతరసాన్ని అవతారికలో, ఆశ్యాసారంభాంత పద్యాలలో హరిహరనాథస్వామిని వర్లించిన 
పట్టులలో పోషించాడు. కావ్యవర్షనాంశాలలోని నానారసాభ్యుదయోల్హాసాలన్నీ స్వామికి అంకితమౌతున్న అనుభూతినీ, చివరకు 
ఆనందము(ద్రతో ఆనందాన్నీ తిక్కన తనతోపాటు పరితలకూ అందించాడు. 


(2) పరుష లలిత రస సంయోజనం; విరాటపర్వం హృదయాహ్లోదంగా ఉండటానికి మరొక కారణం పరుష రసాల 
నడుమ లలిత రసాలను పొదగటం. నన్నయ పర్వ సం[గ్రహంలో పేర్కొన్నట్టు విరాటపర్వం సభారంజనం, సర్వమనోజ్ఞం కావటానికి 
a] Sy 
(ఆది.1.42) పరుష లలిత రస సంయోజనమే కారణం. 


పాండవులు విరాటుడి కొలువులో ప్రవేశించే ఘట్టంలో సైరంధ్రి సౌందర్యలావణ్య వర్లనం పరుష రసాల మధ్య మాధుర్యాన్ని 
కల్పించింది. సైరం(ధ్రి రూపమాధుర్యాన్ని 'ఆపాదమస్తకము త(ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్‌' (విరా.1.311) 
మాట్లాడిందట సుదేష్ల! అటువంటి కుతూహలం ఆడవారికే కలిగితే ఇక కీచకుడి మాట చెప్పాలా? మూలంలోవలె కాక తిక్కన 
పాండవులందరూ (ప్రవేశించిన తరువాత సైరంధ్రి రూపమాధుర్యాన్ని (ప్రవేశపెట్టడం సముచితం. అది తరువాతి కథకు చక్కని 
పూర్వరంగం. 


ద్వితీయాశ్వాసంలో మొదటా చివరా మల్లయుద్దాలు. అవి పరుషరసాలు. మధ్యలో విరహ మాధుర్యం, రూపవిలాస 
విభ్రమం. (ద్రౌపది సౌందర్యభావనం కథను రమణీయ మధురంగా మారాయి. రౌద్ర భయానకాదులూ, కరుణ హాస్యాదులూ ఆ 
శృంగార లాలిత్యానికి దాసోహమంటాయి. భీముడి రౌద్రోడ్రేకంతో దీటుగా కీచకుడి విరహతాపం వర్షింపబడటంచేత పరుషలాలిత్యాలు 
చెరిసగంగా కలిసి చెలిమి చేసి ఆం(ధ్రావళికి ఆహ్లాదం కలిగిస్తాయి. 


ఉద్దత రసాల మధ్య ఉపకీచకుల అసమర్ల అనౌచిత్య కార్యకలాపం హాస్యాన్ని పుట్టిస్తుంది. దక్షిణగో గ్రహణంలో సుశర్మ 
ఠా ళ్‌ ల a 

యుద్దాట్టహాసం హాస్యాస్పదంగా మారుతుంది. ఉద్దత రసాల నడుమ ఆభాసాలు ఆహ్లాదదాయకాలవుతాయి. 

ఉత్తర గోగ్రహణంలో వీర రౌద్రరసాలకు విరుద్దమైన ఉత్తర కుమారుడి హాస్యం రసాభాసానికి దారితీయకుండా 
రసాభ్యుదయానికి దోహదం చేయటం అపూర్వం. ఆ రసలాలిత్యం ఉత్తరగోగ్రహణ యుద్ద రసాస్వాదన రసిక ద్వారం. ఉత్తరుడు 
సహృదయ స్థానీయుడై అర్జునుడి అద్భుత యుద్ధవీరాన్ని సమయోచితంగా అనుభవిస్తూ వ్యాఖ్యానిస్తాడు. ఉత్తరగో గ్రహణ యుద్దంలో 
ఉత్తరుడు హృదయాహ్లాద మార్గదర్శి. ఆ యుద్ద రథసారథి, యుద్ధానంతరం కథాసారథి. అర్జునుడు పరుషరసాల (ప్రవర్తకుడైతే, 
ఉత్తరుడు లలితరసాల అనువర్తకుడు. ఉత్తరుడు లేకపోతే ఉత్తరగోగ్రహణ యుద్దంలో లాలిత్యం లేదు. ఆత్మీయత లేదు. 


చివరకు విరాటపర్యానికే ఒక అపూర్వ మాధుర్యాన్ని ప్రసాదించిన రమణీయదృళ్యం ఉత్తరాభిమన్యుల వివాహం. 
'కుంతీనందను ల ట్లత్యంత విభవ మెసంగం బరిణయము సేసి సుహృత్‌ సంతోషోజ్ఞ్యలురై” (విరా.5.404) నారని కథ ముగించాడు 
తిక్కన. ఆ సుహృత్తులలో సహృదయులు కూడా దాగి ఉన్నారు. 

'బుధసంతోషంబు నిండారంగన్‌ రచించబూనిన తిక్కన విరాటపర్వాన్ని 'సుహృత్‌ సంతోషోజ్ఞ్యలంగా' చెప్పి, మాట 
నిలబెట్టుకొన్నాడు. హృదయాహ్లాదాన్ని కలిగించాడు. 
19. తిక్కన శిల్పపు తెనుగు తోట 


“ఈనిన ఆలమందగతి, ఇంపు లిగిర్బి ఫలించినట్టి యు 
ద్యానము పోల్కి, సస్యరమ యాడెడి వేదికంబోలు నీ తెలం 


పీర్రిక - 76 


గాణమునం దనంత సుముఖస్వరజీవనమైన శబ్దసం 
తానము నేలె తిక్కనవిధాత తెనుంగుల జాతు లేర్పడన్‌” -రాయ'ప్రోలు సుబ్బారావు (తెనుగు మాన్యము) 


తిక్కన తెలుగుదనానికి కల్పించిన పలుకు సొగసంతా జిలుగునుడికారంతో జీవిస్తుంది. దానిని కీర్తించని కవి లేడు. 
విమర్శకుడు లేడు. 'తిక్కన శిల్పపుందెనుంగుతోంట' (రామాయణ కల్పవృక్షం) అని విశ్వనాథవారంటే, రాయ(ప్రోలువారు 'తెనుంగుల 
జాతులేర్చడన్‌ తిక్కనవిధాత శబ్దసంతానాన్ని ఏలా” డన్నారు. వీరిద్దరివీ కవితామయమైన సమీక్షలు. కాగా, పింగళి లక్ష్మీకాంతంగారు 
తిక్కన భాషాప్రయోగ శక్తిని ప్రామాణికంగా వివేచించారు. 


“కావ్యరచనకు యోగ్యమైన ఆం(ధ్రభాష లేని రోజులలో శిష్టమైన భాషను నిర్మించుకొని కావ్యరచనను నిర్వహించిన 
సిద్దసంకల్పుడు నన్నయ. ఆయన చేతిలో తత్సమ శబ్దజాలమువలె శుద్దాంధ్రము పెంపొందలేదు. అచ్చతెనుంగున కా గౌరవము 
తెచ్చినవాడు తిక్కన. ఒక భాషయొక్క శక్తియు, సంపన్నతయు అది వ్యక్తము చేయు భావములయు, నర్థములయు గంభీరతను 
బట్టి తెలియవచ్చును. అచ్చ తెనుగు భాష సూక్ష్మాతిసూక్ష్మములైన మనోభావములను వ్యక్తము చేయుటయందును, అతి 
గంభీరములైన శా(స్తపరమార్థములను నిష్కర్షగా వివరించుటయందును కూడ సమర్థమే యని తన ప్రయోగములచే లోకములకు 
చూపినవాడు తిక్కన. అట్టి యూ భాషయంతయు ఆయన సృష్టించుకొన్నదే. ఆ భాషాసృష్టిలో కొంతవరకు నాటి వాడుకపదముల 
సహాయము చాల కలదు. ఆయన వాక్యములు వ్యాకరణ లక్షణానుసారముగానే ఉన్నను, భాషయంతయు వ్యావహారిక భాష, 
అందును నెల్లూరు మాండలిక పద ప్రయోగములు అమితముగా కలవు. (ఆ మండలములో “పనిలేదు, పలుకకుండుము అను 
మాటలు ఇతర (ప్రాంతములలో “అక్కరలేదు, ఊరకుండుము” అని వాడుదురు. అట్టే వచ్చిన దానికి, పోయిన దానికి అనునవి 
“వచ్చుటకు, పోవుటకు" అను భావార్థమున ఉపయోగింతురు. (ప్రశ్నార్థకమున “ఎట్ట! అనుట ఇంకొక మాండలికము. 'నీవు రావా 
ఎట్ల? అనిన 'నీవు రావా ఏమి?” అని అర్థము. ఇట్టి ప్రయోగములు (తిక్కన) భారతమున తండోపతండములుగా నున్నవి. 
వ్యావహారిక భాషాపదములకే శుద్దరూపమును కొత్త ప్రాణము నిచ్చి ఆయన భారతము రచించెను.” (ఆంధ్ర సాహిత్య చరిత్ర పు. 
236). 


చ. “ఇది కడుముద్దరాలు; పను లేమియు6 జేయలంగ నేర; దెంతయున్‌ 

మృదు; వొక కీడుపాటునకు మేకొనజాల; దుదాత్తచిత్త; యొం 

టి దిరుగుదాని కోర; దొకటిం దను దా సవరించు చొప్పెణుం 

గదు; తగ నొడ్లనుం గొలువం.గా వెర వెమ్మెయి. గల్లు నక్కటా!” (విరా.1103) 

తిక్కన తెలుగుదనాని కీపద్యం “మచ్చుతునక. మృదువు, ఉదాత్తచిత్త, అనే తత్సమ పదాలు తప్ప మిగిలినవన్నీ అచ్చ 
తెలుగులే. వీటిలో కొన్ని తెలుగు జాతీయాలుగా వాడుకలో నిలిచిన తెలుగు జాతులే. అయితే, వాడిన తత్సమ పదాలకు 
బదులు అచ్చ తెలుగుపదాలు వాడితే ఉద్దిష్టభావం ఒద్దికగా కలుగకపోవచ్చును. 'తిరుగుదాని కోర్వదు” అన్నది నెల్లూరి మాండలికం. 
ఇందులో మాధుర్యం (పృథక్పదత్వం + ఉక్తివైచి త్రం), సౌకుమార్యం (అపారుష్యం + సుకుమారంగా చెప్పటం) అనే శబ్దార్థగుణాల 
సంయోజనంతో పుట్టిన పాంచాలీరీతి ప్రకాశిస్తున్నది. పాంచాలిని పాంచాలీరీతిలో పరిచయం చేయటం తిక్కన శిల్పం. తేనెవంటి 
తెలుగు మాటలు పూనినట్లు చెప్పటం తెనుగుతోట. 


పైపద్యంలో ధర్మరాజు అనురాగవతి, సుకుమార అయిన భార్యను గురించి పలికాడు కాబట్టి సౌకుమార్యం కొరకు 
తెలుగు పదాలు వాడాడనుకొన్నా, యుద్దంలో అర్జునుడు బద్దశత్రువైన కర్షుడితో పలికేటప్పుడు కూడా అచ్చతెలుగులో అధిక్షేపించాడు. 
ఠా జ ఠా రా (3) oa 


క. “మాటలు పెక్కాడితి వీ | పోటు మగలు వినంగ నింకం బోవుట దగ దె 
ప్పాట; నదిగాక తమ్ముని । పాటును గన్నారం గంటి; పాణకు మింకన్‌'. (విరా.5.89) 


పీర్రిక్ర - 77 


ఇందులో ఒక్క తత్సమపదం కూడా లేదు. కాని దీప్తరసత్వం కలిగిన కాంతి అనే అర్థగుణం ఉన్నది. అది అధిక్షేపోక్తికి 


తిక్కన అచ్చ తెనుగులోనే కవిత్వమంతా (వ్రాయలేదు. అచ్చ తెనుగును అంత విరివిగా కావ్యస్పృహతో వాడింది 
ఆయనే అని తాత్పర్యం. వీలైనంతవరకు సంస్కృత భారతానికి తెలుగుదనంతో కూడిన (క్రొత్త జీవితాన్ని ఆయన ఇచ్చాడు. 
పునస్సృష్టి చేశాడు. “సంస్కృతమూలంలో భావం ఉంది. అది తెలుగువారి అనుభూతికి రావాలి. ఆ శ్లోకాలకు తాత్సర్యం చెబితే 
సరిపడదు. ఆ మూలం ఉత్తేజం ఇవ్వగా తెలుగులో ఒక రసాయన చర్య జరగాలి (AlIChemMy). అప్పు డది కళగా రూపొందుతుంది” 
అన్నారు ఇంద్రగంటి హనుమచ్చా'స్తిగారు. (ఆరు యుగాల ఆంధ్రకవిత - పు.108) 


కీచకుడు ద్రౌపదిని మోహపారవశ్యంతో ఎన్నో విధాల (ప్రశంసించాడు, (ప్రార్థించాడు, అనునయించాడు, ప్రాధేయపడ్డాడు. 
మూలంలోని మాటలు ముచ్చటైన మెచ్చుకోళ్లు. తెలుగులో అవి సాలంకార సరసోక్తులు. మచ్చు కొక్కటి. 


“ఏవం రూపా మయా నారీ కాచి దన్యా మహీతలే 
న దృష్టపూర్వా సుశ్రోణి యాదృకీ త్వ మనిందితే” (సం.అనువాదం.4.14.15) 


డాక్టర్‌ శలాక రఘునాథశర్మగారు పేర్కొన్న ఎ మూల శ్లోకంలోని రూపా, సుశ్రోణి - అనే రెండు పదాలను ఆధారంగా 


చేసికొని తెలుగుపద్యం గాలిగుమ్మటంవలె భావనాకాశంలో లేచింది. ఉత్రేక్షలో ఉయ్యాల లూగింది. రూపం తత్సమ పదాలతో 
అందం అచ్చ తెలుగు పదాలతో - ఒక రుచిరమూర్తి రూపొందింది. 


సీ “నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి । యచ్చునం బెట్టిన ట్లందమొంది, 
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి | కుప్పలు పోసిన టొప్పు మెజుసి, 
చందురు నునుగాంతి కం దేర్చి కూర్చి బా । గునకు6 దెచ్చినయట్లు కొమరు మిగిలి, 
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి | నారు వోసిన భంగి నవకమెక్కి 


తే. యంఘితలములుం గుచములు నాననంబు(। గచభరంబును నిట్టున్న రుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు । కాదె; యీ త్రిప్పు లేటికి.గమలవదన!' (విరా.2.52) 


మూలం (ద్రౌపది కచకుచకటిభారాన్ని బాగా వర్షించింది. తిక్కన కుచాలనూ, ముఖాన్నీ, శిరోజాలనూ వర్షించాడే కాని 
పిరుదుల జోలికి పోలేదు. కుచాలను కూడా చక్రవాక పక్షుల ఉపమానంతోనే సరిపుచ్చాడు. ఇది తిక్కన జొచిత్య దృష్టికి దృష్టాంతం. 
ఉదారత (వికటత్వం, నృత్యత్సదవద్భావం+అ(గ్రామ్యత్వం) అనే శబ్బ్దార్థాల గుణసమ్మేళనం ఈ పద్యంలో వర్లించబడుతున్న 
ద్రౌపది యొక్క, అభ్యర్థిస్తున్న కీచకుడి యొక్క ఉదారతను చాటుతున్నాయి. ఉ(త్రేక్షతో అర్థగుణ వికటత్వాన్ని సాధించిన తీరు 
తెలుగు మాటలలో చెప్పటం, ఆమె శరీరావయవాలను సంస్కృత పదాలలో పేర్కొనటం, తన మాట వచ్చేసరికి “త్రిప్పులేటికి” 
అని అచ్చ తెలుగులో పలకటం (గ్రామ్యత్వ నివారణం కొరకే. గుణాలంకార శోభితమైన ఉక్తి విశేషం తిక్కన రచనా సౌందర్యం. 


ఇట్లాగే మూలంతో పోల్చి తిక్కన తెలుగువెలుగును సమీక్షించటం వ్యాఖ్యానంలో పలుచోట్ల జరిగింది. వాటిని గమనింప 
వేడికోలు! 


20. అలంకారశిల్పం 


తిక్కన అలంకారాలలో ఉపమను ఎక్కువగా వాడతాడని విమర్శకులు వివేచించారు. అంతేకాదు తిక్కన 
నిత్యజీవితంలోనుండి ఉపమానాలు తీసికొని సర్వజనసులభంగా కావ్యార్థాలను వర్షిస్తాడనే (ప్రశస్తి ఉన్నది. మచ్చుకు కొన్ని- 
థ రా par) 


పీఠిక - 78 

1. నీజు గవిసియున్న నిప్పుంబోలె (విరా.1.228) 

2. పిడుగు పడినవాని( గొజువిం జూండిన తెజుంగుని (విరా.2.103) 

3. 'బెబ్బులియున్న పొదరు సొచ్చు లేడి చందంబున (విరా.2.112) 

4. 'నివుణు గవిసిన మెజయని నిప్పువోలె' (విరా.4.75) 

5. "పెన్నిధి. గన్న పేద చందంబున (విరా.4.149) 

6. 'మంటలో మిడుతలు సొచ్చినట్టయిని (విరా.5.33) 

7. వేల్పు వచ్చిన యట్ట మేను పొంగి (విరా.5.40) 

(30) 

8. 'ఏనుంగునకు సిళ్లు చూపినట్టు' (విరా. 5.81) 

9. 'ఉపలాలితుండగు ఢింభకుండు తన కొలది యెబుంగక మహాపదార్థంబు వేడు విధంబుని (విరా.1.22) 

10. 'పంచాగ్నులును బోలె. గూర్చున్నంతన్‌ (విరా.5.316) 

తిక్కన ఉపమాలంకారాలను శిల్ప సుందరంగా వాడతాడు. ఉదాహరణకు ఒక సూర్యోపమానంతో అతడు సాధించిన 
శిల్ప వైశిష్ట్యాన్ని డాక్టర్‌ సజ్ఞాజు లక్ష్మీనరసింహారావుగారు ఇట్టా వివేచించారు - “తిక్కన ఉపమానములందు వస్తువులకన్న వాని 
చైతన్యప్రభావ జీవలక్షణాదుల ప్రాధాన్య ముండుటచే నవి విసృత భావావరణము తమలో నిక్షేపించుకొని పరమసార్ధకము లగుచున్నవి. 
ఆంధ్ర భారతమున సూర్యునకు సంబంధించిన ఉపమానములు ఏబది వరకు నున్నవి. ఉత్తర గోగ్రహణ సన్నివేశమున నర్జునుడు 
కౌరవసేనల పైబడి మహాద్భుత సమరశక్రీడ ప్రదర్శించినాడు. తిక్కన మహావీరుని రణవైశారద్యమును పాఠకులకు హృదయగతము 
చేయుటకై ఎన్నో చక్కని ఉపమాచిత్రముల వినియోగించెను. 'వేల్పు వచ్చినట్టు మేనుపొంగ అర్జునుడు కోదండము వలయోదాత్త 
స్ఫురణ వెలుంగుచుండ జ్యానాదము చేసి, అసంఖ్యాకబాణముల (ప్రయోగించెను. 'యథారశ్శ్మిభి రాదిత్యః ప్రాచ్చాదయత మేదినీమ్‌' 
అనుమూలము ననుసరించి తిక్కన చేసిన వర్షన మిది. 
మ. “ఒక మాత్రన్‌ వితత ప్రసార నిబిడాత్యుగ్రాస్త సంతానముల్‌ 

సకలానీకములందు. బర్వ నరు భాస్వన్మూర్తి శోభిల్లె దీ 

ప్తి కలాపంబులు లోకమంతటను విస్తీర్లంబులై యౌగప 

ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెసంగు మార్తాండున్‌ విడంబించుచున్‌.” (విరా.5.42) 


మరియొక భావమును తిక్కన మార్చెను. 


క్ష “నరు లొరులు దృశ్యములపై(। బరంగింప(0గ6 జూడ్కు లెట్టు నకం దప్పక య 
ప్పరుసున నరుడేయు నిశిత | శరములు లక్ష్యములు తప్పి చనవించుకయున్‌””. (ఏరా.5.43) 


సుదూరదృశ్యమగు నరశర ప్రయోగ విలాసమును ప్రత్యక్షము చేయుటకు తొలుత సూర్యకిరణ ప్రసార స్వభావముతో 
పోల్చి, మరల ఇంకను సులభముగా నవగతమగు సార్వత్రిక విషయముతో కూడ పోల్చినాడు. అర్జునుని బాణప్రయోగవేగము 
తెల్పుటకుగాని, లక్ష్యశుద్దిని తెల్పుటకుగాని ఇంతకన్న సరిపోవు ఉపమానము లుండవను భావము కల్గించు రచనము ఇది. గగన 
మధ్యస్థుడై సూర్యుడు చండకిరణముల నేలనాల్లుచెరగుల ఒక్కసారి గుప్పించునట్టు అర్జునుడు రణరంగమున విస్తరించియున్న 
కురుసేనా సమూహములం దన్నింటను బాణముల నింపుట వర్షించబడినది. అర్జునుని బలశౌర్యములు తెలియుటకు తిక్కన 
ఇట్టివే ఎన్నో ఉపమలు ప్రయోగించినాడు. కాని, ఈ సూర్యోపమ ఒక శిల్పమున భాగమైనది. ఈ శిల్పము విరాటపర్వమున 


పీర్రిక్ర - 79 


నర్జునపాత్ర చిత్రణమునకు సంబంధించినది. ధర్మజాదుల వేషధారణ విధానము వేరు. అర్జునున కూర్వశి శాపము వలన కల్లిన 
బృహన్నలాత్వము వేరు. విరటుని చేరవచ్చిన అతనిని తిక్కన- 


ఆ. మంచు మజుంగుపడిన మార్తాండుండును బోలె । నీజు గవిసియున్న నిప్పుం బోలె 
వేషధారి యైన విష్ణుండు(బోలె న । వ్విరటు కొలువు సేర నరుండు వచ్చె”. (విరా.1.228) 


అని వర్షించెను. ఇట మూలమున “శిథీవ యజ్లేషు ఘృతేన సిక్త” వంటి ఉపమలుండగా తిక్కన వానిని వదలెను. తేజః 
ప్రతాప వైభవములు తొలగి కాంత్యుదగ్రత లేని ఆకారముతో నత డిట (ప్రవేశించెను. పాండవుల దుర్గతి కిది పరాకాష్ట. 
పాశుపతా'స్త్రవేదికి నర్తనవేదిక దక్కినది. చతుర్ణాశ్వాసమున నజ్ఞాతవాస సమయము పరిసమాప్త మగుచుండుటచే బృహన్నలాకృతి 
తొలగి యథాపూర్వాకృతి నంది అర్జునుడు వచ్చుటకు తిక్కన “రాత్రిం బుచ్చి తోతెంచు మార్తాండు మాడ్కి” (విరా.4&.254) అని 
పోల్చెను. ఇది నవాభ్యుదయమును సూచించును. పంచమాశ్వాసమున రణోజ్ఞ్యలు డగుటచే అర్జును దైన్యస్థితి పూర్తిగా తొలగుటను 
పైన చెప్పబడిన పద్యమున సూర్యోపమాన (గ్రహణముచే తిక్కన నిరూపించెను. ఈ పోలికచే అజ్ఞాతవాసదైన్యము పూర్తిగా 
తొలగి, భావి కురుక్షేత్ర సమరనాయకత్వము స్ఫ్సురించు తీవ్రతతో నర్జునుడు మనకు దర్శన మిచ్చుచున్నాడు. అభిమన్యుడు 
పద్మవ్యూహమునంజొచ్చి దివసకాలమంతయు చండపరా(క్రమముతో శత్రుభీకరుడై పోరి, సాయం సమయమున కూలిపోవుటను 
గూడ తిక్కన సూర్యసంబంధములగు అనేకోపమానములతో నిర్వహించెను. (ద్రోణ. 2.39, 48, 60, 96, 126). ఇట్టి భావ 
సంయమనము, పూర్యోత్తర విషయాను[క్రమణరూపశిల్పము కవిబ్రహ్మ నైపుణ్యమును తెలుపును.” (ఆంధ్ర మహాభారతము 
అలంకార సమీక్ష. పు.115.116). విరాటపర్వంలో తిక్కన (ప్రదర్శించిన అలంకారశిల్పాన్ని వ్యాఖ్యలో విసృతంగా వివరించటం 
జరిగింది. సహృదయు లాయా విశేషాలను ఆయా చోట్ల గమనింప ప్రార్థన. 


21. తిక్కన కలాప్రతిభలు 


విరాటపర్వ శిల్ప సౌందర్యాన్ని గురించి ఎందరో మహానుభావులు ఇదివరకే ఎన్నో విలువైన అంశాలను పేర్కొని ఉన్నారు. 
వారి పరిశీలనలు భారత కవితా తత్త్య దీపికలు. వాటిలో కోరాడ రామకృష్ణయ్యగారి ఆంధ్రభారత కవితా విమర్శనం (1929) 
ప్రత్యేకంగా పేర్కొనదగింది. తిక్కన భావిప్రబంధ కవులకు ఎట్లా కవితలో మార్గదర్శకుడైనాడో కోరాడ వారు అట్టా భారత 
విమర్శలో భావివిమర్శకులకు బాటలు చూపారు. తిక్కనార్యుని కళాప్రతిభలను గురించి చెప్పిన కొన్ని అంశాలు: 

1. తిక్కనార్యుని వర్ణనలు : “తిక్కనార్యుని వర్షనలన్నియు సహజగుణశోభితములుగాని కృత్రిమ భావగర్భితములు 
కావు. స్వాభావికములు, సందర్భానుకూలము లైయుండునే కాని సాంకేతికములును (60౧౪6౧10౧2) పాండిత్య ప్రకర్షను చాటునవియె 
సమయము దొరకినది కదాయని చేయబడినవిగా నుండవు...వర్లనలు కూడా కథాగమనమునే సూచించుచుండును.” (పు.385) 

2. ప్రకృతి వర్ణనలు : “తిక్కనార్యుడు మూలమున లేని ప్రకృతి వర్షనలను పలుచోట్లం దెచ్చిపెట్టినాడు. అవి యాయా 
కథాసందర్భముల కత్యంతానుకూలములై కథాప్రవృత్తికిం దోడుపడుచు, కథాగమనముయొక్క కాలవైఖరిని సూచించుచుండును. 
మరియు నాయక పాత్రల యవస్థలలో ప్రకృతి తన సానుభూతిని తెలుపుచున్నదా యన్నట్టుండును.” (పు.391) 

3. “తిక్కనార్యుని కథ సచలనంబై, పాత్రలు సచేతనంబులై మనల నంతగా నాకర్షించుటకు6 గల కారణములలో 
ముఖ్యమైనవి రెండు: అతని మనోవృత్తి వివరణశక్తి, నాటకకళాచాతుర్యము. వీనికి దగినట్టుగా సహజము, స్వాభావికము నగు 
నాతని కవితా నైపుణ్యము, జాతీయ ప్రయోగ నైపుణ్యంబును దోడుపడి యతని కవితాసృష్టి నప్రతిమానమైనదానినిగా జేసినవి.” 
(పుట: 396, 397) 

4. “సందర్భానుకూలముగ నీతడు ప్రయోగించిన జాతీయము (1614004 1010) తరువాతి కవులుగాని, పూర్వమున 
నున్న నన్నపార్యుడుగాని (ప్రయోగించినట్టగపడదు. కాని, యా పదబంధముల బిగి, శక్తి (force and vigour) యిప్పటి మన 
వ్యావహారిక భాషలో వలెనే కనబడుచుండును. కొన్ని యుదాహరణములు మాత్రము చూపెదను- 


పీర్రిక - 80 


(1) విప్రలం జుట్టలం బెట్టుకొని సుఖముండుదుమో. (2) దీని నౌ గాదనుడా. (3) ఈ (త్రిప్పులేటికి కమలవదన- 
(డొంకతిరుగుడు మాటలని యిప్పుడు మనమందుము.) (4) కొంకుగొస రించుకయు లేక కూలందాటె. (5) మీ ముక్కున 
నూర్పుగలుగ నొక మూర్భునిచే( బడితిన్‌. (8) ఆపదల కెల్ల నోర్చెద దాని కేమి? (7) విచారము కోర్కికి( గాని వావియే? (8) ఇట్టి 
యవగాఢపు( బొత్తు మనంగవచ్చునే? (9) నన్ను ని ట్లాలిగొనగనేల? (10) ఆ తల కెయ్యుట లేదు నేనియున్‌. (11) రాధేయుం 
డొక చీటికిం గొనండు. (12) సంవత్సరంబునుం జేరువ చేరువల్‌ గడచె. (13) తప్ప(గ్రుంక6 దీజదు నీకున్‌. (14) కని కొలువు 
చేసికొని, (15) ఆశాచక్రముల కొలందులు బారవెట్టంగ. (16) నా నేర్చు పనుల వెంట నీకడ నిలువం దలంచి. (17) నేల నాలుగు 
చెజుగుల నృపుల కొలువులందు వర్తించితి. (18) వీనికి మార్కొనం జాలెడు దానికి. (19) ఆ(డుబుట్టువులతోడన నీవును 
బుట్టినావు.(20) వలదన్న నుడిగెడువాండు గాండు- మాయదైవమ- నేనేమి చేయుదాన? (21) ఆ లేమ పొలసిన చూడ్కికిం 
జుబ్బనచూజగాదె (22) కొని రమ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌ (23) పిడుగు పడినవానిం గొజవిం జూ(డిన తెజంగున. 
(24) ఏడు సాగరములు నిక్కడక్కడం బెట్టి పలుచని రొంపి మై నలంది కొనంగ. (25) వెనుకన్‌ గూడంగ ముట్టి పట్టుకొని తన్నెన్‌; 
పల్కు లింకేటికిన్‌. (26) అకట యాండుకూయు నాల కూయు లాంశతివారికైన నరయవలయు. (27) వీండొకటి కాదవునా నెజు( 
గండు. (28) నెయ్యంబు తియ్యంబు నెజప నడచి. (29) వన్యసత్త్యముల పాల్పడి చచ్చిన చోట బూరియున్‌ మొలవదె? (30) 
నావలని మన్నన యట్టిద కాదె. (31) సారధి నారయుచున్నవాం డెతింగిన పని సెప్పగావలయు. (32) బొమ్మపొత్తికలకుం దెండీ. 
(33)పసుల దయ్య మెజుంగు.6 బడంతుల సంతోషమేల నాకు? (34) ఎవ్విధి6 జని తేమి యనుచు. (35) చెప్పం దొడంగితి నింక 
గొజంత వెట్టంగ నేల? (36) ఏచి మున్నీరు చేయీంత నీంద. (37) తగినవారి చెవికి. జేయగాంగ. (38) చిత్తములం దెడ 
సేయునట్టి తరమే మీరల్‌. (39) తానట నన్నుడికించువాం డిసీ! (40) తన చేతికొలంది చూపి క్రీడి సెలలౌ. (41) కన్గిణిపిన 
మా(త్రలోన. (42) తొల్లింటి చూజగలదె! (43) పని దెగుం గౌంతేయుండు సారండుగాని క్రార్యంబునకున్‌. (44) నీ వరవాయించుకలేక 
పఅపవలయు రథంబున్‌. ఇక భాషా విషయమును బరికింపగా నీతని కవితలో నిప్పు డర్ధము మారిపోయిన పదజాల మెంతైనం 
గనంబడును.” (పుటలు. 439-441) 


ఈ విధంగా తిక్కన కవితాకళా ప్రతిభలు వివరించాలంటే మరల భారతమంత జౌతుంది. పదునేను పర్వాల పీఠికలలో 
వాటి ప్రశంస చేసే అవకాశం ముందున్నది. 


22. తిక్కన తెలుగు ముద్ర 


తిక్కన భారతం చదువుతూ ఉంటే వ్యాసభారతానికి అనువాదమనే స్ఫూర్తి కలుగదు. తెలుగునేలమీద జరిగిన కథను 
తెలుగు వాతావరణంలో నుడికారంతో వెలువరిస్తున్నట్టుగా ఉంటుంది. అది తిక్కన వేసిన తెలుగు ముద్ర. ఉదాహరణకు కొన్ని 
అంశాలు: 

1 తెలుగుకవికి కలలో కనబడ్డ దేవుడు కూడా తెలుగు రాచరికపు మర్యాదలు పాటించాడు. 


2. తెలుగుబాసలో కవిత్వం (వ్రాస్తే పురుషార్థఫలం అందుతుందని గీర్వాణభాషా కవిత్వం మెచ్చుకొనే భగవంతు 
డంటాడు. 


3. పాండవులకు నీతులు చెప్పే ధౌమ్యుడు తెలుగువాళ్ళను దృష్టిలో పెట్టుకొని సమకాలీన స్పృహతో మాట్లాడుతాడు. 

4. పాండవులకు అమరిన వేషాలలో తెలుగువారి అలంకారాలు కూడా చేరి వాళ్ళమీద తెలుగువారి ముద్రలు వేశాయి. 
వారి చేష్టలలో కొన్ని తెలుగునాట నున్న వివిధవృత్తులవారినుండి ఎన్నుకొన్నవి ఉన్నాయి. 

5. అశ్యశా(స్తం, పశుశాస్త్రం, వృక్షశాస్త్రం మొదలైన శాస్త్రాల ప్రసంగాలు వచ్చినప్పుడు తెలుగునాట వాడుకలో ఉన్న 
పరిభాష వెలుగు చూచింది. 


10. 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


పీర్రిక - 81 


నాట్యశాస్త్ర మర్యాదలలో తెలుగుదనం ఉట్టిపడింది. గురుకులాలలో గురుపూజ చేసి కన్యలను విద్యాభ్యాసాలకంపే 
సంప్రదాయం కన్నులకు కట్టుతుంది. 


సంస్కృత మల్లయుద్ధం ముసుగులో తెలుగువారి కుస్తీపట్టు చోటుచేసికొన్నాయి. 

కీచకుడి విరహ ఘట్టంలో యక్షగాన వైఖరి స్పష్టమౌతుంది. తిక్కన సూ(త్రధారుడుగా కీచకాది పాత్రల అభినయానికి 
వంత పాడుతూ అభినయిస్తాడు. 

భీముడి రౌద్రం ఆంధ్రుల ఆవేశానికి అనువుగా ఉంటుంది. 


ద్రౌపది పాత్ర ప్రదర్శించే పౌరుషాభిమానాలు సత్యభామ పాత్రను అభిమానించే ఆంధ్రులకు అభిమానపా(త్రాలు 


జొతాయి. 

ఉపకీచకవధఘట్టం అద్భుత కథాప్రవృత్తిలో నడిచి ఆకాలపు తెలుగువారికి ఆహ్లాదం కలిగించింది. 
విరాటుడి జొదార్యం తెలుగువారి అతిథి సత్కార సంస్కృతికి ఆదర్శం. 

సుదేస్ల అంతఃపురం తిక్కననాటి అంతఃపుర మర్యాదలకు ఆలవాలం. 


దక్షిణ గోగ్రహణంలో తిక్కన ప్రవేశపెట్టిన దొమ్మిపోరూ, అందులోని వీరుల విహారాలూ పల్నాటియుద్దం వంటి 
లు > 
తెలుగువారి యుద్ధాలను తలపిస్తాయి. 


ఉత్తరకుమారుడు ఎంతటి భారతీయుడో అంతటి తెలుగువాడయ్యాడు. ఆ పుణ్యం తిక్కనది. 
ఉత్తరగో గ్రహణయుద్దంలోని వీరుల మాటలు తెలుగు పలుకుబళ్ళు. 


తెలుగువారికి ఈటెల యుద్దం కంటె మాటల యుద్దం కష్టం. అందువలన తిక్కనలో క్రియాత్మక యుద్దం కంటె 
అధిక్షేపాత్మక సంభాషణలు మూలంలో కంటె అధికం. అది తెలుగువారి పోరుతీరు. 


విరాటుడి ద్యూత వ్యసనం తెలుగు జానపదుల జూదాల మోజువలె ఉండటంతో ఆసక్తికరంగా తోస్తుంది. 


పెళ్లితో ముగిసే కావ్యమంటే తెలుగువారికి హృదయాహ్లాదం కలుగుతుంది. విరాటపర్వం ఉత్తరాభిమన్యుల వివాహంతో 
ముగుస్తుంది. కాబట్టి భారతపఠనం ఈ పర్వంతోనే తెలుగువారు ప్రారంభిస్తారు. 


ఉత్తర తెలుగు రాచబిడ్డవలె వ్యవహరిస్తుంది. అలంకరించుకొంటుంది. మాట్లాడుతుంది. ఉత్తరాభిమన్యుల వివాహం 
తెలుగు రాజకుటుంబాలలో సాగే ఆచారాలతో ముడిపడ్డ ముచ్చట. పెళ్ళిపీటల మీద వధూవరులు కూర్చొనటం, 
వారి మధ్య తెరపట్టడం, వారు పోసికొనే తలంటబ్రాలూ తెలుగువారికి సర్వశుభాలను కలిగించే వేడుక సంబరాలు. 
అందుకే తెలుగువారి పెండ్లి శుభలేఖలలో సీతారాముల తలంబ్రాల (ప్రశస్తిని మంగళగీతంగా ముద్రించుకొంటారు. 
ఆ సంప్రదాయాన్ని అచ్చంగా తిక్కన విరాటపర్వంలో చిత్రించి కనుల పండువుగా చేశాడు. మొత్తంమీద విరాటపర్వం 
తిక్కన్న తీర్చిదిద్దిన శిల్పపు. దెనుంగు తోంట!' 


23. నన్నయ తిక్కనల కవితలు: భేద సాదృశ్యాలు 


నన్నయ తరువాత మహాభారత రచన చేపట్టిన కవి తిక్కన. మహాకవులైన వారిద్దరి కవితలలో కొన్ని భేదాలున్నాయి. 


సాదృశ్యాలున్నాయి. సూత్రప్రాయంగా వాటిని ఇట్టా పేర్కొనవచ్చును. 


పీర్రిక - 82 


భేదాలు: 
నన్నయ కవిత్వం తిక్కన కవిత్వం 
1. ప్రసన్న కథాకలి(వి)తార్థయుక్తి 1 నాటకీయత, నాటకీయ పద్దతి (DramMaticstyle) 
ఆఖ్యానపద్దతి (Narrative Style) కథ చెప్పుతున్నా నాటకం చూచినట్టుంటుంది. 
2. అక్షర రమ్యత; శబ్దాల కూర్పుతో కలిగే రచనా 2. వాక్య రమ్యత; పదాలూ వాక్యాలూ శెలీసార్లకంగా 
యలు యా (63 
సౌందర్యం కవితకు (శ్రవణానందశక్తిని కలిగిస్తుంది. కుదిరి పద్యంలో మాట్టాడుతున్న అనుభూతినిస్తుంది. 
3. నానారుచిరార్టసూక్తి 3. రసాభ్యుచిత బంధం. 
4. శబ్దగుణ ప్రధాన రచన. 4. అర్థగుణప్రధాన రచన. 
5. వస్తుధ్వని ప్రధాన రచన. 5. రసధ్వని ప్రధాన రచన. 
6. ధారామధురమైన పద్యరచన. 6. ఆలోచిస్తూ మాట్టాడుతున్నట్టుండే రచన. 
7. రచనలో శబ్దార్థాలకు సమప్రాధాన్యం 7. రచనలో శబ్దంకంటె అర్థానికి ప్రాధాన్యం. 
8. తత్సమపద బహుళమైన శైలి. 8. దేశ్వపదబహుళమైన శైలి 
9. వర్షనలలో స్టిరచిత్రా లెక్కువ. 9. వర్లనలలో చలనచిత్రా లెక్కువ. 
ల థి మూ! 
10. నన్నయలో పాత్రచిత్రణం అధికం. 10. తిక్కనలో పాత్రపోషణం అధికం. 
11. నన్నయ భారతభాగం నరాంకితం. 11. తిక్కన భారతభాగం దైవాంకితం. 


సాదృశ్యాలు: 

1. ఇరువురూ వైదిక ధర్మంలో అభినివేశం కలవారే. సమకాలీన స్పృహ కలవారే. 

2. ఇరువురూ ఆంధ్ర మహాభారతాన్ని మతదృష్టితోకంటె కావ్యశిల్పదృష్టితోనే రచించారు. 

3. ఇరువురూ ఆంధ్ర మహాభారతాన్ని కావ్యేతిహాసంగా తీర్చిదిద్దారు. ధ్వని ప్రస్థానాన్ని అనుసరించారు. 

4. ఇరువురూ వీలైన చోటులలో భారతకథలో, పాత్రచిత్రణలో, పోషణలో తెలుగుదనాన్ని రంగరించి తెలుగువారి 
ముద్రవేశారు. 

5. ఇరువురూ తాము నివసించిన కాలంలో ప్రజలలో వాడుకలో ఉన్న తెలుగు పదజాలాన్ని కావ్యస్థం చేశారు. 


6. ఇరువురూ ఒకే (ప్రణాళికను (విషయాను[క్రమణికను) అనుసరించారు. 


ఇరువురూ ధ్వనిరసదర్శనానికి సంబంధించినవారు కావటం చేత మాటలతీరులలో తేడా ఉన్నా, మనసాక్కటిగా 
మహాభారతాన్ని తెలుగువారికి అందించగలిగారు. 


24. జంట పర్వాలు 


అష్టాదశ పర్వాలలో కొన్నింటిని జంటగా భావించటం తెలుగువారికి పరిపాటి. అవి - ఆదిసభాపర్వాలు, విరాటోద్యోగపర్వాలు, 
భీష్మద్రోణపర్వాలు, కర్లశల్యపర్వాలు, శాంత్యానుశాసనిక పర్వాలు, అశ్వమేధాశమవాసపర్వాలు. వీటిలో విరాటోద్యోగాలను కలిపి 
అనుశీలించటం అవసరం. “తిక్కన కవితా సువర్గానికి ఒరగల్గుల వంటి విరాట ఉద్యోగ పర్వాలు చదివితే ఆయన పని'వాడి' 
తనాన్ని పసిగట్టినట్టే- తక్కిన పర్వాలన్నీ ఆ పునాదుల మీద లేచినవే” (ఆరుయుగాల ఆంధ్రకవిత- పు.112) అన్న ఇంద్రగంటి 


పీఠిక - 83 
హనుమచ్చాస్రిగారి మాటలు స్మరణీయాలు. అందువలన విరాటోద్యోగాల సమ్యక్పరిశీలనం ఉద్యోగపర్వపీఠికలో ఉండటం 
వాంఛనీయం. 
25. విరాటపర్వం : ధర్మోపదేశం 


విరాటపర్వం ఉపరంజనంతోపాటు ఉపదేశాన్ని కూడా అందిస్తుంది. రామాయణంలో సుందరకాండకువలె మహాభారతంలో 
విరాటపర్యానికి ఒక (ప్రత్యేక స్థానం ఉన్నది. చతుర్విధపురుషార్థాలకు సంబంధించిన అనేకాంశాలు ఈ పర్వంలో సముచితంగా 
సం(గహంగా సందర్భోచితంగా సంతరించబడ్డాయి. విరాటపర్వం చదివిన పరిత ఎంతటి విపత్తులలో ఉన్నా వాటిని సమర్థవంతంగా 
ఎదుర్కొని విజయుడౌతాడు. దానికి తగిన వ్యుత్పత్తి ఇందులో అక్షరబద్దం చేయబడి ఉన్నది. 


సంస్కృత భారతంలో వ్యాసభట్టారకుడు విరాటపర్వాన్ని సూక్తిసుధాకరంగా నిర్మించాడు. తిక్కన తెలుగులో సూక్తులు 
తగ్గించి కవితోక్తులను పెంచాడు. అందువలన ఉభయకవుల వాజ్మయ ధారలను కొన్నింటిని పేర్కొనటం సమంజసం. 


(1)పంచమవేదం ఆరాధ్యం: తిక్కన మహాభారత (ప్రశస్తిని గురించి చెప్పిన ఈ (క్రింది రెండు పద్యాలూ తెలుగువారి 


నాల్కలమీద సదా నాట్యం చేస్తుంటాయి. 


క “వేదములకు నఖిలస ఖ్రతి ! వాదములకు బహుపురాణ వర్గంబులకున్‌ 

వాదైన చోటులను దా। మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్‌.” (విరా.1.4) 
క “పారాశర్యుని కృతి యయి । భారతమను పేరం బరంగు పంచమవేదం 

బారాధ్యము జనులకు6 ద । ద్లౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్‌”. (వరా.1.17) 


వేదవ్యాస విరచిత మహాభారతం పంచమవేదం, పరమ(ప్రామాణ్యం. ప్రజలకు అది ఆరాధించదగింది. అంటే అనుసరించ 
దగింది. ఎందువలననంటే వేదాలకూ, ధర్మశా(స్త్రార్థాలకూ, బహుపురాణ (ప్రతిపాదిత అర్జాలకూ వాదు ఏర్పడితే ధర్మార్థ కామ 
మోక్ష పురుషార్థ సంబంధులైన అంశాలలో భారతమే ఉపాదేయం అని తాత్పర్యం. (శ్రుతిస్మృతి పురాణవాదాలకు వారధిగా నిలిచే 
భారతం భారతీయ జీవన ధార్మికసూక్తం! 


(2) విధి బలీయం : విరాటపర్వం పేరు వినగానే సముజ్ఞ్యలాకృతులు, మానధనులు, జనమాన్యులూ అయిన పాండవులు 
ఎంత దీనమైన స్థితి ననుభవించవలసివచ్చింది? - అని జాలివేస్తుంది. దానికి లౌకిక కారణంకంటె మరేదైనా అలౌకిక 
కారణముంటుందా? అన్న ప్రశ్న కలుగుతుంది. మహాభారత (శోత అయిన జనమేజయుడికి అటువంటిప్రశ్న కలిగింది, నాయకుడైన 
ధర్మరాజుకూ కలిగింది. ధౌమ్యుడు దానికి కారణం “విధి అని పేర్కొన్నాడు. జనజీవితంలో అటువంటి ఘట్టాలు ఏర్పడ్డప్పుడు 
అందరినీ ఊరటపరచేది 'విధివిలాసిమని చెప్పే ఆ కర్మసిద్దాంతమే. కథలో భాగంగానే ఉంటూ ఆ సత్యం సూక్తిగా రాణించింది. 


క _ “దేవతలకైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా 
లావాప్తికి మును దమస । ద్భావంబు లడంచి యుడుగ(డి యుండంగన్‌”. (విరా.1.53) 
విధి ప్రభావాన్ని ధౌమ్యుడు పరోక్షంగా పేర్కొంటే, ద్రౌపది భీముడితో ప్రత్యక్షంగానే ప్రస్తావనకు తెచ్చింది మహానసంలో 
జరిగిన ఏకాంత సమావేశంలో. 
“దత్వా యాచన్తి పురుషా హత్యా వధ్యన్తి చాపరే | 
పాతయిత్వా చ పాత్యన్తే పరై రితి చ మే శ్రుతమ్‌ ॥” (సం.4.19.5) 


పీర్రిక - 84 


ఒకప్పటి దాతలే యాచకులై పోవచ్చును. ఒకప్పటి విజేతలే పరాబితులు కావచ్చును. ఒకప్పుడు ఇతరులను కూల్చినవాడే 
తాను కూలిపోవచ్చును. విధి ప్రభావం (కాలమహిమ) ఇటువంటిదని నేను విని ఉన్నాను. 


“న దైవ స్వాతి భారో-స్తి న దైవ స్వాతి వర్తనమ్‌। 

ఇతి చా ప్యాగమం భూయో దైవస్య ప్రతిపాలయే॥”. (సం.4.19.6) 

దైవం(విధి) దుష్కరమైనది. దైవాన్ని (విధిని) అతి(క్రమించలేం. కాబట్టి మరల దైవం అనుకూలించాలి (వక్రించిన విధి 
అనుకూలం కావాలి) అని ఎదురుచూస్తున్నాను. 

“స్థితం పూర్వం జలం యత్ర పునస్తతైవ తిష్టతి | 

ఇతి పర్యాయ మిచ్చన్తీ ప్రతీక్షామ్యుదయం పునః”. (సం.4.19.7) 

జలం ముందెక్కడుండేదో అక్కడికే మరల చేరుతుంది. (సాగరం-౫* మేఘం-? వర్షం-౫* నది-౫ సాగరం-౫ ఇది 
జలవర్తులం.) అట్టాగే సంపదకూడా పూర్వమున్న చోటికే చేరుతుంది. కాని, అటువంటి కాలం కలిసివచ్చేంతవరకు ఓపికపట్టాలి. 
(ఓపిక పట్టి ఉన్నాను.) 

“దైవేన కిల యస్యార్థః సునీతో-పి విపద్యతే। 

దైవస్యచాగమే యత్న స్తేన కార్యో విజానతా॥”. (సం.4.19.8) 


మానవయత్నం ఎంత సవ్యంగా సాగినా దైవం అనుకూలించకపోతే కార్యం చెడిపోవచ్చును. అయినా, నిరాశా నిస్తృహలకు 
గురికాక, మరల దైవానుకూల్యం కొరకు ప్రయత్నిస్తే కార్యం ఫలిస్తుంది. 

తిక్కన ఈ (ప్రబోధాంశాలను తెలుగులో నిలుపలేదు. ఆ సందర్భంలో సంభాషణ శిల్పానికి ప్రాధాన్యాన్ని కల్పించి 
నీతిబోధను తగ్గించాడు. వ్యాసుడు బుషి తిక్కన కవి. 

(3) బోధించటం బుధుల స్వభావం : విరాటపర్వంలో పాండవులు విరటుడి కొలువులో అజ్ఞాతంలో నివసించారు. ఆ 
సంగతి నూహించి ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మాలు బోధించాడు. ఆ బోధ మొదలుపెట్టబోతూ 'వినేవారికి తెలియనివి 
కావు. కాని, సనాతన ధర్మార్థకామ పురుషార్థ వ్యుత్పత్తి లోకానికి యథావకాశంగా జ్ఞాపకం చేయటం బుషులకు, (ప్రవక్తలకు, 
ఆచార్యులకు, కవులకు సహజధర్శ్మం' -అని అన్నాడు. 

“విదితే చాపి వక్తవ్యం సుహృద్భి రనురాగతః । 

(on $2 599 « 

ఎఫ్‌ ధర్మళ్ళ కామశ్ళ అర్థశ్చైవ సనాతనః॥ (సం.4.4.6) 

అన్నీ తెలిసినప్పటికీ మిత్రులు అనురాగంతో చెప్పటం ధర్మం. దానివలన సనాతనధర్మం, అర్థం, కామం అనుసరించి 
వస్తాయి. ఇది కావ్యాలలో సూక్తులు చెప్పే ప్రక్రియకు వెనుకనున్న ధర్మరహస్యం! దీనిని తిక్కన చక్కని కందపద్యంగా మన 
కందించాడు. 
క “ఎతీగాడువారికి నైనను । గజణపక తక్క రుచిత (ప్రకారము శుభముం 

గొఅలు హితు లట్లగుట నం। దబకును జెప్పంగవలయు( దగియెడు బుద్దుల్‌.” (వరా.1.116) 

(4) సేవాధర్మాలు యోగక్షేమ సూత్రాలు : విరాటపర్వంలో ధౌమ్యుడు పాండవులకు బోధించిన రాజసేవాధర్మాలు రాజాస్టానాలలో 


పనిచేసే ఉద్యోగులకు ఏర్పరచిన ప్రవర్తన నియమావళిగా రాణించాయి. ధౌమ్యోపదేశాలన్నీ (విరా. 1.116-140) కథలో అన్వయించక 
పోవచ్చును. కొన్ని కథలో ప్రతిఫలించవచ్చును. అది కథాంశంగా కంటె ప్రబోధాంశంగా వ్యాసతిక్కనలు భావించారు. అయితే 


పీరిక - 85 
వ్యాససూక్తులను కొన్నింటిని తిక్కన కథ కనుగుణంగా మార్చి మలచి చెప్పిన పద్దతి స్పష్టంగా గోచరిస్తుంది. మచ్చు కొకటి 
రెండు. 
“నాస్యయానం న పర్యజ్కం న పీఠం న గజం రథమ్‌ । 
ఆరోహేత్‌ సమ్మతో-స్మీతి స రాజవసతిం వసేత్‌॥” (సం.4.4.10) 


రాజసేవలో ఉన్నవాడు తాను రాజుకు చాలా ఇష్టుడనని గర్వించి రాజులకు, తదితరులకు సంబంధించిన వాహనాలనూ, 
పాన్సునూ, పీఠాన్నీ, ఏనుగునూ, రథాన్నీ ఎక్కనివాడే రాజగృహంలో ఉండగలడు - అని వ్యాససూక్తి దీనిని తిక్కన సందర్భోచితంగా 
మార్చాడు. 


ఆ. “ఉత్తమాసనములు నుత్కృష్టనాహనం । బులును గరుణ6 దమకు భూమిపాలు.( 
డీక తార యెక్కు టెంతటి మన్నన । గలుగువారి కన గార్య మగునె?” (ఏరా.1.132) 


మూలంలో ఎక్కకూడనివి ఇతరుల వాహనాలూ, పాన్సులూ, పీఠాలూ, ఏనుగులూ, రథాలూ. తిక్కన రచనలో ఉత్తమ 
ఆసనాలూ, ఉత్కృష్ట వాహనాలూ మాత్రమే. అవి ఇతరులవని కాదు. విరాటపర్వ కథలో పాండవులు ఇతరుల వాహనాలనుగానీ, 
పీఠాలనుగానీ ఎక్కిన జాడలు లేవు. వారు ఎక్కింది విరాటుడి సింహాసనం (రాజుయొక్క ఉత్తమ ఆసనం). దక్షిణ గోగ్రహణంలో 
ఉత్కృష్ట రథాలూ. ఆ రథాలు రాజు ఇచ్చినవే. ఉత్తమాసనం కూడా రాజు ఇస్తానన్నదే. కాని, ఇస్తానన్నప్పుడు స్వీకరించలేదు- 
అప్పుడు వారు సేవావృత్తిలో ఉన్నారు కాబట్టి. అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ రాజాధిరాజ పదవిని నిరూపించుకొనటానికి 
రాజసింహాసనాన్ని (గ్రహించారు. ఆసనాలను, వాహనాలను మాత్రమే పేర్కొనటం తిక్కన పాటించిన సన్నివేశౌచిత్యం. “భూపాలుడు 
ఈయక తమంతట తామే ఎక్కటం” - అనే మార్పు అమూలకం. వీటివలన తిక్కనసూక్తికి సందర్భశుద్ది ఏర్పడింది. 


“యచ్చ భర్తానుయుజ్జేత తదేవాభ్యనువర్తయేత్‌ । 
ప్రమాద మవహేలాం చ కోపం చ పరివర్ణయేత్‌ ॥ (సం.4.4.17) 


ప్రభువు ఏది శాసిస్తాడో, అడుగుతాడో దానినే చేయాలి, చెప్పాలి. పొరపాటు, కోపం, గర్వం అనేవాటిని పూర్తిగా వదలిపెట్టాలి- 
ఇది వ్యాససూక్తి. దీనిని తిక్కన తెలుగులోనికి తీసికొని రాలేదు. తెస్తే బాగుండేది. సుదేష్ల కీచకుడి మందిరానికి వెళ్ళి మద్యం 
తెమ్మని ఆజ్ఞాపించింది సైరం దిని. సైరంధ్రిగా రాజ్ఞిసేవలో ఉన్న (ద్రౌపది తనను పంపవద్దని వేడికొనగలిగిందే కాని, ఆమె ఆజ్ఞను 
సు రూ రూ [మ ద Sy 
తిరస్కరించలేకపోయింది. కారణం - ఈ సేవాధర్మమే. 


“అనుకూలో భవేచ్చాస్య సర్వార్ధేషు కథాసు చ । 
అ(ప్రియం చాహితం యత్‌ స్యాత్‌ తదస్మై నానువర్షయేత్‌ ॥”. (సం.4.4.19) 


పనులలో, పలుకులలో సేవకుడు రాజుకు అనుకూలంగానే ఉండాలి. రాజుకు ప్రియం, హితం కాని దానిని చెప్పనేరాదు 
- అని వ్యాసోక్తి, దీనిని తిక్కన తెలుగులో చెప్పలేదు. కాని, ఉండదగిన సేవాధర్మం - ఉత్తరగోగ్రహణ యుద్ద విజయం సాధించింది 
ఉత్తరు డొంటిగా కాదు; బృహన్నలతో కూడటం వలననే అది సాధ్యమయి ఉంటుందని ధర్మజు డన్నాడు. రాజు కది అప్రియవాక్యం 
కావటం చేత అతడు పాచికతో కంకుభట్టును కొట్టాడు. కథా సందర్భౌచిత్యం గల సూక్తి ఇది. 


“యస్య కోపో మహాబాధః ప్రసాదశ్ళ మహాఫలః | 
కస్తస్య మనసా పీచ్చే దనర్ధం ప్రాజ్ఞ సమ్మతః ॥” (సం.4.4.27) 


అలి 


పీర్రిక - 86 


ఎవరికోపం మహాభయంకరమో, ఎవరి అనుగ్రహం మహాఫలమో అట్టి యజమానికి బుద్దిమంతుడు మనస్సులో కూడా 
కీడుతలపెట్టడు - అని వ్యాసోక్తి తిక్కన దీనిని తెలుగులోనికి తేలేదు. భీముడు రాజసభలో రౌద్రోద్రేకం ప్రదర్శించటం విరాటుడికి 
కీడు తలపెట్టటమే జొతుంది. కాబట్టి సేవాధర్మాన్ని అనుసరించి ధర్మజుడు అతడిని వారించాడు. ఇది ఆ సందర్భంలో పనికివచ్చింది. 


“లాభేన హర్షయేద్‌ యస్తు నవ్యథేద్‌ యో-వమానితః । 
అసంమూఢళశ్ళ్చ యో నిత్యం స రాజవసతిం వసేత్‌ ॥” (సం.4.4.31) 


రాజువలన లాభం పొందినప్పుడు పొంగిపోకుండా, అవమానం పొందినప్పుడు (కుంగిపోకుండా ఎవడు నిరంతరం మెలకువతో 
మెలగుతూ ఉంటాడో వాడే రాజమందిరంలో సేవలో ఉండగలడు - అని వ్యాసుడి సూక్తి. ఇది పాండవుల అజ్ఞాతవాస (ప్రవర్తనను 
సూచిస్తుంది. తిక్కన దీనిని (గ్రహించాడు. 
క్ష “మన్నన కుబ్బక యవమతి । దన్నాందిన స్రుక్కంబడక ధరణీశుకడన్‌ 

మున్నున్నయట్ల మెలంగిన | యన్నరునకు శుభము లొదవు, నాపద లడంగున్‌.” (విరా.1133) 


మూలంలో కొలువులో స్థిరంగా ఉండే లక్షణంగా చెప్పగా, తెలుగులో ఆపదలు తొలగి, శుభాలు కలిగే లక్షణంగా 
చెప్పటం సందర్భోచిత రచనాశిల్పం ! 


రాజసేవలో రాణించే వారి గుణగణాలనన్నీ ఒక శ్లోకంలో మణిహారంగా కూర్చి చెప్పాడు వ్యాసమహర్షి 


“అమ్లానో బలవాన్‌ శూర శ్చాయే వానుగతః సదా । 
సత్యవాదీ మృదు ర్భాన్తః స రాజవసతిం వసేత్‌ ॥” (సం.4.4.37) 


అలసతలేనివాడూ, బలం కలవాడూ, శూరుడూ, ఎప్పుడూ రాజును నీడవలె అనుసరిస్తూ ఉండేవాడూ, సత్యం పలికేవాడూ, 
మృదుస్వభావం కలవాడూ, ఇంద్రియాలను జయించినవాడూ రాజమందిరంలో సేవలో ఉండగలడు - అని వ్యాసుడు పలికిన 
సూక్తి అన్నివిధాలా విరాటపర్వంలోని పాండవ (ప్రవర్తనకు మార్గదర్శక సూత్రంగా రాణించింది. తిక్కన దీనిని (గ్రహించలేదు. 


(5) పరదారాభిలాష సాపం : కీచకుడి వృత్తాంతం ద్వారా లోకానికి చెప్పదలచుకొన్న నీతి - వరదారాభిలాషవలన పాపమే 


కాక ప్రాణహాని కూడా కలుగుతుందని. దాని కనుకూలంగా (స్తీపాత్రలైన (ద్రౌపది నోట, సుదేష్టనోట కీచకుడికి ప్రబోధం 
నిర్వహించబడింది. అందులో ఈ క్రింది పద్యాలు సూక్తి మౌక్తికాలు. 


క్త “చను6 జనదని చూడక యం । దని మాతుల పండ్లు గోయ( దలయట హితమే? 
మును చెడిన రావణాదుల । విని యెజులగవె యెన్న(డును వివేకవిహీనా!”. (విరా.2.58) 
ఇది సైరంధ్రి సందర్భోచితంగా పలికిన హితోక్తి అయినా, తెలుగువారు 'వివేకవిహీనా! అనే మకుటంగల శతకంలోని 
పద్యం వలె హృద్యంగా సంభాషణలలో కూడా వాడుకొంటారు. ఈ సూక్తివలన రావణుడి (ప్రక్కన కీచకుడికి ఇంత చోటు 
దొరికింది. 
తే. “ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు | పరసతీసంగమము; ధర్మపథమునందు. 
బరంగువారలు పరిహరింపంగ6 గనియు । వినియు6 దెలియవె యిది దుర్వివేక మగుట”. (ఏరా.2.69) 


పరదారా సంగమం ధార్మికులు - పరిహరించదగింది. ఎందువలన అంటే దానివలన ఆయువు, ఐశ్వర్యం, క్రీర్తి నశిస్తాయి 
కాబట్టి. ఈ ధర్మాన్ని ఇదివరకే పెద్దలవలన వినికూడా తెలిసికొనలేకపోతే దానిని దుర్వివేకం అంటారు - అని ఘాటుగా ధర్మబోధ 


పీరిక - 87 
చేసింది తన తమ్ముడికి సుదేష్షు ఇరువురూ ఒకే అంశాన్ని చెప్పినా సైరంధ్రి మిత్ర సమ్మితంగా చెప్పింది. సుదేష్ష ప్రభుసమ్మితంగా 
పలికింది. అందుకే అవి వైవిధ్యంతో రాణించాయి. పా(త్ర స్వభావ వ్యంజకాలుగా శోభించాయి. 

(6) యోద్దల యుద్దనీతి : విరాటపర్వం యుద్దమయం. భీమార్జున నాయకత్వాలలో సాగిన యుద్దాలలో ధర్మజ దర్శకత్వం 
ఉంటుంది. పాండవపక్షంలో ధర్మజు డెంత పెద్దవాడో, కౌరవపక్షంలో భీష్ము డటువంటివాడు. యుద్దఘట్టాలలో వీరోక్తులు తిక్కన 
విస్తృతంగా రచించాడు. అక్కడక్కడ యుద్దనీతికి సంబంధించిన సూక్తులు వెలయించాడు. నన్నయవలె తిక్కన నానారుచి రార్థసూక్తిని 
ప్రత్యేకించి ఒక్కొక్క పద్యంలో ఆవిష్కరించటం అరుదు. అందువలన వాటిని సంభాషణల వరుసలలోనుండి వేరు చేయటం 
కష్టం. అయినా అక్కడక్కడ అటువంటి అవకాశం లేకపోలేదు. మచ్చుకు భీష్మయుద్దనీతి సూక్తులు. 


ఆ. “నేల ప్రొద్దెజీంగి చాలు మానిసి రణో । ద్యమ మొనర్చి కాక, తగినవారి 
చెవికింజేదు గాగ నవమాన వాక్యంబు । లుడుగ కిట్టు పలుకు టొప్పు నెట్టు?” 


క “బీరము లావును మిగులంగ । వైరులు తజియైనం దొడర వచ్చిన చోటన్‌ 
దూరమున వెరవుతోడి వి। చారము గలుగు టిది తగదె సద్బుద్దులకున్‌' 2 
ఆ. “అరుల గుణములైన నగ్గింతు రెప్పుడు.।; గలయ బెరసినపుడు కలితనంబు 
మెజయుదురు మహాత్ము; లెబు(గ(డు తుదిమొద । లెట్టివారి నితండు బెట్టు పలుకు”. (సం.4.221-223). 
మొదటిపద్యంలో "ఇట్లు, మూడవపద్యంలో “ఇతడు - అనే పదాలు కథాసందర్భంతో సూక్తి కున్న లంకె. వాటిని 
సాధారణీకరణం చేసికొంటే సూక్తి స్వతంత్రంగా రాణిస్తుంది. రెండవపద్యం సూక్తికి ముక్తకం. 
(7) సంభాషణలలో దొరలిన సాధారణ నీతులు : పాండవులు విరటుడి కొలువులో చేరేటప్పుడు పలికిన పలుకులలో 


లోకనీతికి, సేవానీతికి సంబంధించిన సూక్తులు సహజంగా రాణించాయి. ఆ పాత్రలలో ధర్మరాజు పాత్ర అగ్రగణ్యం. ఆయన 
సందర్భశుద్దిగా మాట్లాడిన కొన్ని మాటలే వన్నెగల సూక్తులుగా భాసించాయి. మచ్చుకు. 


(1) 'ఉన్న రూప పలుకు నన్నరు లెక్కడం । గలరు? -” (విరా.1.191) 

(1) 'నానావిధభూతమయము । మే నతి చంచలము ...” (విరా.11939) 
భీముడు : 

(॥ కొలువు గొన నొల్లకుండుట । గలిగిన బొమ్మనుట యంతకంటెను మే(లు)- (వరా.1.224) 
నిరాటుడు : 

(V) “ఎల్లచుట్టములును దల్లియు( దోడును । జెలియు( బరిజనంబు( జెలువ నీకు 
గురువ యింక నొక్క కొణంతయు లేదిందు( । జేరి (బ్రదుకు బుద్ది గౌరవమున”. (విరా.1.253) 
నకులుడు : 

() 'దేవ! తమ తమ । నేర్పు పనుల వెంట నెగడి బ్రదుక। వలయుణగాక-' (విరా.1.266) 


(8) భార్యను గౌరవించటం సరమధర్మం : ద్రౌపది కీచకుడిని మందలిస్తూ చెప్పిన మాటలలో సూక్తులు కొన్ని ముత్యాలవలె 
మెరుస్తున్నాయి. వ్యాసుడు ద్రౌపదిని ధర్మప్రబోధిని వలె మలచాడు; తిక్కన నీతిసూచికవలె చిత్రించాడు. అందువలన 
తెలుగులోకంటె సంస్కృతంలోనే (ద్రౌపది వాక్యాలు కొన్ని సూక్తులవలె రాణిస్తాయి. మచ్చుకు- 


పీఠిక - 88 

కీచకుడికి భార్యపట్ల పచరించవలసిన ధర్మాలను గురించి చెప్పినట్టు కొన్ని సంస్కృత (ప్రతులలో కనపడుతున్నది. 
తిక్కన వాటిని (గ్రహించలేదు. అయినా అవి మూలహృదయంలోని భాగంగానే (గ్రహించాలి. ఆ శ్లోకా లివి- 

“స్వేషు దారేషు మేధావీ కురుతే యత్న ముత్తమమ్‌ । 

స్వదారనిరతో హ్యాశు నరో భద్రాణి పశ్యతి ॥” 

(తెలివిగలవాడు, తన భార్యయందు ఆసక్తి గల నరుడు శీఘ్రంగా శుభములు పొందుతాడు.) 

“న చాధర్మేణ లిప్యేత నాపకీర్తి మవాప్షుయాత్‌ । 

స్వదారేషు రతిర్దర్మో మృతస్యాపి న సంశయః॥” 

(అధర్మం అంటకుండుగాక! అపకీర్తి పొందకుండుగాక! చచ్చినను తన భార్యయందు పీతి ఉండటం ధర్మం. అందులో 
సందేహం లేదు.) 

“స్వజాతి దారా మర్హ్యస్య ఇహలోకే పరత్ర చ । 

(్రైతకార్యాణి కుర్వన్తి నివాపై స్తర్పయన్తి చ 

తదక్షయ్యం చ ధర్మంచ స్వర్య మాహు ర్మనీషిణః॥” 

(స్వజాతిభార్య భర్తకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ ్రేతకార్యాన్నీ, నువ్వుల నీళ్ళతో తర్పణాలనూ ఇస్తుంది. అవి 
క్షయం కాని ధర్మాన్నీ, స్వర్గాన్నీ కలిగిస్తా యని పెద్దలంటారు.) 

“ప్రియా హి ప్రాణినాం దారా స్తస్మా తం ధర్మభాగ్‌ భవ । 

పరదారరతో మర్త్యో న చ భద్రాణి పశ్యతి ॥” 

(జీవులకు భార్య మిక్కిలి ప్రియురాలు. కాబట్టి ధర్మవంతుడవు కమ్ము. ఇతరుల భార్యలను పొందగోరేవాడు శుభాలను 
పొందడు.) 

“పరదారే న తే బుద్ది రాతు కార్యా కథంచన । 

వివర్దనం హ్యకార్యాణా మేతత్‌ సుపురుషవ్రతమ్‌ ॥” 

(పరభార్యల మీద మనసు నిలుపరాదు. చేయరాని పనులు వదలివేయటం మంచివారి లక్షణం.) 

స్వీయదారా మాహాత్య్యాన్ని చెప్పటం వలన కీచకుడు పరదారావ్యామోహాన్ని వదలుకొంటాడేమోనని (ద్రౌపది నీతిబోధ 


చేసి ఉంటుంది. లోకంలో కొందరి పట్ల ఇటువంటి ప్రబోధం సత్సలితాల నివ్వ వచ్చును. (పై శోకాలు డా॥ శలాక రఘునాథశర్మగారు 
అనువదించిన విరాటపర్వం నుండి [గ్రహించటం జరిగింది. పు. 110-111. 


(9) మహాత్ముల భార్యలను అవమానిస్తే మరణం తథ్యం 3 
“దిశః (ప్రపన్నో గిరిగహ్యరాణి వా । 

యలిరఠంక 6' ఈ _న్తరితోత పివా క్షితేః 1 

జుహ్యన్‌ జపన్‌ వా ప్రపతన్‌ గిరే స్తటా । 

ద్దుతాశనాదిత్య గతిం గతో9 పివా॥ 


పీఠిక - 89 
భార్యాభిమన్హా పురుషో మహాత్మనాం । 
నజాతు ముచ్యేత కథం చ నాహతః ॥” 
దిక్కులలో శరణు జొచ్చినా, కొండగుహలలో దూరినా, సొరంగంలోనికి చొరపడ్డా, భూగర్భంలోనికి ప్రవేశించినా, హోమాలూ, 


జపాలూ చేస్తున్నా, కొండకొమ్ముపై నురిడి దూకుతున్నా, అగ్నివలె, ఆదిత్యుడి వలె పరుగెత్తుతున్నా మహాత్ముల భార్యను 
అవమానించినవాడు చావునుండి ఎన్నటికి తప్పించుకొనలేడు. (డా॥ శలాక రఘునాథశర్మగారి విరాటపర్వం. పు.115) 


(10) పాపాత్ముడు నంశనాశకుడు : సుదేస్ల కీచకుడి మదనోన్మాదాన్ని గమనించి, అతడికి మరణం తప్పదని 
భావించి, లోకులు తలచే సూక్తిని తలపోసినట్టు కొన్ని సంస్కృత (ప్రతులలో కనపడుతున్నది. 

“అపి చైతత్‌ పురా ప్రోక్తం నిపుణె ర్మనుజోత్తమైః । 

ఏకస్తు కురుతే పాపం స్వజాతి స్తేన హన్యతే ॥” (శ.ర.శ.విరా.పు.121) 

ఒకడు పాపం చేస్తాడు. దానితో అతడి కులమంతా నాశనమౌతుంది - అని పూర్వం విజ్ఞులన్నారు. కీచకుడి కథ 
చెప్పే నీతి ఇదే. 

(11) ప్రజా రక్షణం ప్రభువుల ధర్మం 

కీచకుడిచేత తరుమబడి విరాటుడి సభాద్వారం వద్ద నిలిచి (ద్రౌపది రాజుకు చేసిన అభ్యర్థన రాజధర్మనిర్వహణ ప్రబోధిని. 
ఈ (క్రింది శ్టోకాలు కొన్ని ప్రతులలో ఉన్నాయి. 

“ప్రజారక్షణశీలానాం రాజ్ఞాం హ్యమిత తేజసామ్‌ । 

కార్యం హి పాలనం నిత్యం ధర్మే సత్యే చ తిస్టతామ్‌ ॥ 

స్వప్రజాయాం ప్రజాయాం చ విశేషం నాధిగచ్చతామ్‌ । 

ప్రియేప్పపి చ ద్వేష్యేషు సమత్వం యే సమాశ్రితాః ॥ 

వివాదేషు ప్రవృత్తేషు సమం కార్యానుదర్శినా | 

రాజ్ఞా ధర్మాసనస్టేన బితౌ లోకావుభావపి ॥” (శ.ర.శ.విరా.పు.132-133) 

ప్రజారక్షణమే స్వభావంగా గల తేజస్వులగు రాజులకు సత్యధర్మాలలో నిష్ట కలిగినవారిని రక్షించటం కార్యం. అటువంటి 
రాజులు తమ కన్నబిడ్డలనూ, ప్రజలనూ వేరుగా భావించరు. వారు ప్రియులపట్టా, ద్వేషించతగినవారిపట్లా సమభావాన్ని కలిగిఉంటారు. 
ధర్మాసనంమీద కూర్చొన్న రాజు సమదృష్టితో కార్యాలను సమీక్షిస్తే ఇహపరాలను పొందుతాడు. 

(12) స్తీ సదా రక్షణీయ : విరాటుడి సభలో ధర్మరాజు ద్రౌపదికి (స్తీ ధర్మాలు ఉపన్యసించినట్లు కొన్ని సంస్కృత(ప్రతులలో 
కానవస్తున్నది. ఆ శ్లోకాలలో (ప్రసిద్దమైనది. 

౧ ఠా 

“పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే । 

పుత్రస్తు స్టావిరేభావే న స్త్రీ స్వాతంత్ర్య మర్షతి ॥” (శర.శ.విరా.పు.143) 

బాల్యంలో తండ్రీ, యౌవనంలో భర్తా ముసలితనంలో పుత్రుడూ స్ర్తీని రక్షిస్తారు. కాబట్టి (స్త్రీని ఎప్పుడూ రక్షణ లేకుండా 


ఆమె పాటికి ఆమెను వదలిపెట్టకూడదు. (ఈ సందర్భంలో స్వాతంత్ర్యం అనే మాటకు స్వేచ్చ అనే ఇప్పటి అర్థం కాదు) (స్తీ సదా 
రక్షణీయ అని భావం. 


పీర్రిక్ర - 90 


(13) క్షమ ఉత్తమోత్తమ గుణం : ధర్మరాజు (ద్రౌపదికి విరాటుడి సభలో క్షమాగుణ వైశిష్ట్యాన్ని వివరించాడు. 


“క్షమా సత్యం, క్షమా దానం, క్షమా ధర్మః క్షమా తపః । 

క్షమావతా మయం లోకః పరలోకః క్షమావతామ్‌ ॥ 

క్షమా ధర్మః 'క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా యశః । 

క్షమా సత్యం, క్షమా శీలం, క్షమా కీర్తి, క్షమా పరమ్‌ ॥ 

క్షమా పుణ్యం, క్షమా తీర్థం, క్షమా సర్వ మితి (శ్రుతిః । 

క్షమావతా మయం లోకః పరశ్సెవ క్షమావతామ్‌ ॥ 

ఏతత్‌ సర్వం విజానస్తీ సా క్షమా మనస్యద్యతే”. (డా॥ వై. రామకృష్ణరావుగారి - విరాట భారతి. పుట. 34-35) 
(14) మూలంలో ఉన్న కొన్ని ముచ్చటైన సూక్తులు : 

1. ద్రౌపదికి భీముడి యెదుట చెప్పించినవి. 


“భార్యాయాం రక్ష్యమాణాయాం (ప్రజాభవతి రక్షితా ॥ 
ప్రజాయాం రక్ష్యమాణాయా మాత్మా భవతి రక్షితః ॥ 


ఆత్మాహి జాయతే తస్యాం తేన జాయాం విదుర్చుధాః | 

భర్తా తు భార్యయా రక్ష్యః కథం జాయా న్మమోదరే ॥ 

వదతాం వర్ల ధర్మాంశ్ళ బ్రాహ్మణానాం హి మే (శుతమ్‌। 

క్షత్రియస్య సదా ధర్మో నాన్యః శత్రునిబర్హణాత్‌ ॥” (సం.420.27- 29) 

సంతానాన్ని రక్షించుకొనటం అంటే తనను తాను రక్షించుకొనటమే. ఆత్మయే భార్యయందు జన్మిస్తుంది. అందుకే 

భార్య 'జాయి' అనబడుతుంది. భర్త తన కడుపున సంతానమై పుడతాడు కాబట్టి, భార్య కూడా భర్తను రక్షించుకొనాలి. వర్ల 
ధర్మాలను చెప్పే బ్రాహ్మణులు ఇట్లా చెప్పారు. ఇవి భార్యనూ, భర్తనూ, సంతానాన్నీ పరస్పరం రక్షించుకొనే ధర్మాలు. తిక్కన 
వీటిని సందర్భశుద్దిని గమనించి వదలివేసినట్టున్నాడు. 


2. దుర్యోధనుడితో భీష్ముడు పాండవాన్వేషణోపాయాన్ని చెప్పే సందర్భంలో అనిన మాటలు. 
“వృద్దానుశాసనే తాత తిష్టతః సత్యశీలినః । 
ణు అ 
అవశ్యం త్విహ ధీరేణ సతాం మధ్యే వివక్షతా । 
యథామతి వివక్తవ్యం సర్వశో ధర్మ లిప్పయా॥ ” (సం.4.27.10 - 11) 
పెద్దల మాటమీద విశ్వాసం గల సత్యశీలుడైనవాడు సజ్జనుల మధ్య ధీరుడై పలకాలి. ఎప్పుడూ ధర్మసాధనోద్దేశంతో 


యోగ్యమైన విధంగా పలకాలి. ఈ శ్లోక తాత్పర్యాన్ని తిక్కన సంభాషణలలో కలిపివేశాడు. (విరా.3.102). అందువలన సూక్తిగా 
రూపుకట్టలేదు. 


పీర్రిక్ర - 91 


3. కృపాచార్యుడు దుర్యోధనుడికి చెప్పిన రాజనీతి, యుద్దనీతి - 


“ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత । 

(ప్రహృష్ట మప్రహృష్టంచ సందధామ తథా పరైః ॥ 

సామ్నా దానేన భేదేన దజ్జేన బలి కర్మణా | 

న్యాయే నాక్రమ్య చ పరాన్‌ బలా చ్చానమ్య దుర్చలాన్‌ । 

సాన్య్యయిత్వా చ మిత్రాణి బలం చాభాష్యతాం సుఖమ్‌ । 

సకోశ బల సంవృద్దః సమ్యక్‌ సిద్ది మవాప్యుసి” ॥ (సం.4.28.10 - 12) 

శత్రువులతో తలపడేటప్పుడు ఉభయ బలాలలో ఉండే ఎక్కువ తక్కువలూ, సమస్టితులూ, రాగద్వేషాలూ గుర్తించాలి. 

సామ దాన భేద దండోపాయాలతో శత్రువులను స్వాధీనం చేసికొనాలి. తగినంత బలం లేని వారిని బలంతో లొంగదీసికొనాలి. 
మిత్రులను మంచిమాటలతో వశపరచుకొనాలి. స్వీయసేనల యోగక్షేమాలు విచారిస్తూ ఉండాలి. కోశాగారాన్నీ, సేనలనూ 


పెంచుకొంటే నీవు జయాన్ని సాధించగలవు. అజ్ఞాతంలో ఉన్న పాండవులను గుర్తించే మార్గాలను చర్చిస్తున్న సందర్భంలో ఈ 
మాటలు అంతగా పొసగవు. అందువలన తిక్కన ఈ యుద్దనీతి వాక్యాలను వదలివేశాడు. 


4. బృహన్నల ఉత్తరకుమారుడితో చెప్పిన క్షత్రియలక్షణం: 
“నైష శూరైః స్మృతో ధర్మః క్షత్రియస్య పలాయనమ్‌ । 
శ్రేయస్తే మరణం యుద్దే న భీతస్య పలాయనమ్‌ ॥” (సం.4.36.26) 
శూరుడైన క్షత్రియుడి హృదయంలో పారిపోదామనే అధర్మమైన ఆలోచన రావటమే తప్పు. భయపడి పారిపోవటం 
కంటె రణరంగంలో చావటం మేలు. 
5. కృపాచార్యుడు కర్షుడితో పలికినమాటలలో యుద్దనీతి. 


“దేశకాలేన సంయుక్తం యుద్దం విజయదం భవేత్‌ । 
కీనకాలం తదే వేహ ఫలవన్న భవత్యుత ॥ 


దేశేకాలేన వి(క్రాన్తం కల్యాణాయ విధీయతే । 

ఆనుకూల్యేన కార్యాణా మన్తరం సంవిధీయతామ్‌ । 

భారం హి రథకారస్య న వ్యవస్యన్తి పణ్జితాః ॥” (సం.4.44.3-4) 
దేశకాలాలు కలిసివచ్చిన యుద్దం విజయాన్ని కలిగిస్తుంది. కాలం కలిసిరాకపోతే అది నిష్పలమౌతుంది. కాబట్టి దేశకాలాలను 


గమనించి పరా(క్రమించటం మంచిది. దేశకాలాలు సరిపడితేనే యుద్దకార్యాలు ఫలించేది. రథాలు తయారుచేసేవాడిమీద భారముంచి 
వివేకవంతులు యుద్ధాలకు పూనుకోరు. ఈ తాత్పర్యాన్నంతా తిక్కన ఒక కందపద్యంలో ధ్వనింపచేశాడు. (విరా.4.208). 


6. ధర్మరాజు విరాటుడితో జూదంవలన కలిగే నష్టాలు చెప్పాడు. అది ఒక మంచి సూక్తిగా కుదిరింది. 


“అస్మాత్‌క్షితి వినాశళ్ళ, వాక్సారుష్య మనంతరమ్‌ । 
అవిశ్వాసం బుధై ర్నిత్యం ఏకాహ్నా ద్రవ్యనాశనమ్‌.” (సం.4.64.34ఉఅనుబంధం) 


పీఠిక - 92 
జూదం వలన రాజ్యం నశిస్తుంది. వాక్సారుష్యం కలుగుతుంది. పండితులకు విశ్వాసం నశిస్తుంది. ఒక దినంలోనే 
ద్రవ్యమంతా నశిస్తుంది. 
మొత్తంమీద గమనిస్తే మూలంలోని సూక్తులను తిక్కన బాగా తగ్గించాడు. దానివలన రచనలో చిక్కదనాన్నీ, జొచిత్యాన్నీ 


పాటించాడు. మూలంలో సూక్తులను విడిగా ఎన్నవచ్చును. తిక్కన రచనలో సూక్తులను రచనలోనుండి పిండుకొనవచ్చును. 
ఒకటి శా(ప్రేతిహాస రచన. మరొకటి కావ్యేతిహాస రచన. 


(15) విరాటపర్వం సూక్తి తిలకం : 

సూక్తులన్నీ ఒక యెత్తు. ద్రౌపది సుదేష్లతో పలికిన మాటలలోని సూక్తి ఒక్కటీ మరొక ఎత్తు. 

“సాధులు చేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే 

బాధల. బొందకుండం దమపాల వసించిన6 బెద్ద వారు ది 

క్కై ధరియించి వారి కొక యాపద పుట్టక యుండ. గాచుటొ 

ప్రై ధరంగీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే?” (విరా.2.95) 


విరాటపర్వానికి తాలి క తిలకం ఈ పద్యం. పలికింది కృష్ణ (ద్రౌపది). 


తిక్కన ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సూక్తి తిలకంతో అలంకరించి, దాని తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. పై పద్యంలో 
అజ్ఞాతవాసంలో ఉన్న ఆ(శితులపట్ల ఆ(శ్రయ మిచ్చిన వారు నిర్వహించవలసిన ధర్మం చెప్పబడింది. అది విరాటపర్వానికి 
ధర్మమూలం. 


మరి ఉద్యోగపర్వానికి సూక్తి తిలక మేది? ధర్మసూ(త్ర మేది? 


ఉ “సారపు ధర్మమున్‌ విమలసత్యము. బాపముచేత బొంకుచే. 

బారము. బొందలేక చెడయబాటిన దైన యవస్థ, దక్షు లె 

వ్యార లుపేక్ష సేసి రది వారలచే టగు6 గాని, ధర్మని 

స్తారక మయ్యు, సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్‌.” (ఉద్యో. 3.273) 

విరాటపర్వ సూక్తి తిలకం దిద్దింది కృష్ణ! ఉద్యోగపర్వ సూక్తి తిలకం నిలిపింది కృష్ణుడు! ఉభయపర్వాలకు ఉజ్జ్వల 
తిలకాలను అందించిన తిక్కన సోమయాజి ధన్యుడు! 
26. విరాటపర్వం: ఆధ్యాత్మిక సందేశం 

మహాభారతాన్ని అధ్యాత్మ విదులు వేదాంతంగా భావిస్తారు. ఇతిహాస వస్తువులో చెప్పబడే పాత్రలూ, సన్నివేశాలూ 
మొదలైనవి పైకి కథాకథనంలో భాగంగా కనపడుతున్నా అంతరార్థంలో అవి గూఢమైనవిగా తోచి, ఆధ్యాత్మిక సాధనను ధ్వనింపచేసే 
ప్రతీకాత్మక సందేశాన్ని అందిస్తాయని వేదాంతులు భావిస్తారు, వ్యాఖ్యానిస్తారు. అవి కావ్యగత తత్తానందాన్ని ఆస్వాదింపచేసి 
(బ్రహ్మానందాన్ని పొందే ఆధ్యాత్మిక సాధనామార్గాన్ని ఆవిష్కరిస్తాయి. భారతకథ ఉత్తమోత్తమ ఆధ్యాత్మిక ప్రతీకాత్మక కావ్యేతిహాసం. 
అందులో విరాటపర్వం ఒక విశిష్ట సందేశకావ్యం. 
1. పాండవులు - ముక్తిసాధనశక్తులు : 

పాండవులు మత్య్యదేశాన్ని పాలించే విరాటుడి నగరంలో ఒక సంవత్సరంపాటు నియమం తప్పకుండా అజ్ఞాతవాసం 
చేయటం విరాటపర్వ ప్రధానేతివృత్తం. పాండవులంటే ముక్తి సాధనశక్తులు. పాండురాజు కుంతీదేవియందు యముడి అనుగ్రహంతో 


పీర్రిక - 93 


ధర్మరాజును పుత్రుడుగా పొందాడు. అంటే - సాధకుడిలోని రజోమిశ్రిత సాతికవృత్తి, కుంతీవృత్తి అని పిలువబడే భూవిషయక 
వాసనావృత్తిని యమాది అష్టాంగ యోగకర్మ సాధనలద్వారా ముక్తి సాధకమైన ధర్మగుణాన్ని (ధర్మరాజును) పొందిందన్నమాట! 
ధర్మరాజంటే - యమనియమాద్యష్టాంగయోగంతో వెలిగే ధర్మప్రకాశం. 


భీముడు వాయుపుత్రుడు. అంటే కుంభక ప్రాణాయామ యోగంతో సాధకుడు పొందే నిర్భయస్టితి - భీముడు 
భయంలేనివాడు కాబట్టి అభయసాధనా వృత్తి. అర్జునుడు ఇంద్ర తనయుడు. ఇంధతే (ప్రకాశతే - అనే ధాత్వర్థంతో శరీరంలో 
మిలమిల (ప్రకాశించే మనస్సు ఇంద్రుడు. బుజుపదంనుండి అర్జునశబ్దం పుట్టుతుంది కాబట్టి - బుజువర్తనం అనే అర్థం 
ఇస్తుంది. అందువలన అర్జునుడంటే సాధకుడి మనోని[గ్రహ సాధనాయోగంతో వెలుగొందే బుజుశీలం, లేదా నిత్య సత్య 
(ప్రభావం. 

మాద్రి అశ్వినీదేవతలవలన నకుల సహదేవులను కవలలుగా కన్నది. అశ్వినీదేవతలు అద్వైతపరమాత్మ వృత్తులకు 
ప్రతీకలు. ప్రకృతిపురుషుల అద్దైతభావనం, ధ్యానం మాధద్రీవృత్తి. న+కుల - అంటే భూ విషయకాంశాలను (గ్రహించని అసంగస్థితి. 
దివ్‌ అంటే (ప్రకాశం. సహదేవుడంటే సహజ (ప్రకాశంతో కూడుకొన్న పరమాత్మ జ్ఞానవృత్తి, 


కౌరవులు ముక్తి విరోధకాలైన ఐహిక వృత్తులకు (ప్రతీకలు. వారు ధృతరాష్ట్రుడికి గాంధారియందు జన్మించారు. అంటే- 
తమోగుణంవలన వాసనలను పూర్తిగా (గ్రహించే మనోవృత్తినుండి నూటొక్కరకాలైన తామసిక వృత్తులు పుట్టాయన్నమాట! 
వాటిలో మొదటి వృత్తి దుర్యోధన వృత్తి. దుర్‌+యోధనుడు= చెడుమార్గంలో యుద్దం చేసేవాడు. అతడికి పాండవులంటే పడదు. 
అంటే-ముక్తి సాధనాశక్తుల (ప్రగతిని ఎప్పుడూ ఎదుర్కొని నిరోధించే ముక్తి విరోధక శక్తులకు దుర్యోధనుడు నాయకుడన్నమాట! 
దుర్యోధనుడు మాయావి అయి పాండవుల కేర్పరచిన అరణ్య అజ్ఞాతవాస నియమాలు ముక్తినిరోధకమైన అవరోధాలే. ఆ 
అవరోధాలను [క్రమంగా జయించి సాధన కనుకూలంగా మలచుకొనటమే పాండవుల అరణ్యాజ్ఞాతవాస కథలోని అంతరార్థం. 

ధర్మరాజు అసలు పేరు యుధిస్టిరుడు. అంటే, యుధి= యుద్దమునందు; స్థిరుడు= నిశ్చలంగా ఉండేవాడని అర్థం. 
తామసిక వృత్తులు (కౌరవులు) తమను అంతం చేయటానికి దుర్నీతితో (దుర్యోధనుడు) పోరాడుతుంటే, సాత్మిక వృత్తి అయిన 
ధర్మతేజం (ధర్మరాజు) ధర్మంనుండి చలించకుండా నిలకడగా తమోవృత్తులతో యుద్దం సాగించే (ప్రవృత్తికి ప్రతినిధి కాబట్టి 
ఆయనకు ఆకాశవాణి ఆపేరు పెట్టింది. అతడికి ఎల్లప్పుడూ భీమార్జున నకుల సహదేవుల సహాయం ఉంటుంది. అంటే ముక్తి 
సాధనమైన సాత్విక ధర్మ ప్రవృత్తికి అభయం, బుజువర్తనం, అసంగచిత్తవృత్తి, జ్ఞానవృత్తి సహాయకంగా, పోషకంగా ఉంటాయన్నమాట. 
వీరందరూ కలిసి తామసిక వృత్తులతో యుద్దం చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా చేసినా యుధిస్టిర శక్తిగా వారు రాణించటం 
గమనార్హం! 


పాండవపత్ని (ద్రౌపది. ఆమె పేరు కృష్ణ (ద్రౌపది సాధకుడి మనసులోని ముక్తి కామనకు (ప్రతీక. అందుకే ఆమెను 
నివృత్తి తత్తమని (కృష్ణ అని) పిలుస్తారు. ఆమె పంచపాండవుల భార్య. ఆమె అట్లా పాండవపల్ని కావటానికి పంచేంద్రోపాఖ్యానం 
కారణం. ఒకే ఇం(ద్రుడు అయిదు రూపాలు తాల్పాడని ఆ ఉపాఖ్యానం చెప్పింది. ఇంద్రుడు మనస్సుకు ప్రతీక కాబట్టి పాండవులు 
అంటే - అష్టాంగ యోగసాధన, అభయసాధన, బుజువర్తన సాధన, ఐహిక భోగవిరక్తి సాధన, జ్ఞాన ప్రకాశ సాధన - అనే 
పంచసాధనలు మనస్ఫంయమనానికి సంబంధించినవే కావటంచేత [ద్రౌపది పాండవపత్ని అయింది. అంటే ఒక మనస్సే అయిదు 
సాధనలను (గ్రహించగా ముక్తికామన వాటి నాశ్రయించి (ప్రసరిస్తుంది - అని అంతరార్థం. 


2, అజ్ఞాతవాసం - అహంకార మమకారనాశన సాధన : 


ఈ విధంగా ముక్తి సాధన శక్తులుగా భావించబడే పాండవులూ, (ద్రౌపదీ కలిసి అజ్ఞాతవాసంలో మారుపేర్లతో, మారు 
వృత్తులలో విరాటుడిని సేవిస్తూ నియమాన్ని పూర్తి చేసి నిజస్థితిని పొందారు. ఈ కథలోని అంతరార్థాన్ని ఆధ్యాత్మికంగా 
అందుకొనాలి. దాని కనుగుణంగా ఆధ్యాత్మిక (ప్రతీకాత్మక తత్తార్థసంభావనం చేయాలి. 


పీర్రిక్ర - 94 


1. అరణ్యవాసం = పాండవులు పన్నెండేళ్ళ అరణ్యవాసాన్ని ముగించారు= సాధకుడిలో ముక్తిని కోరే సాత్మిక వృత్తులు 
- పది ఇం(ద్రియాలూ, మనస్సు, వాసనావృత జీవుడూ అనే పన్నెండు జీవప్రకృతి తత్తాలలోనూ (ప్రశాంత స్థితిలో ఉండగలిగేటట్టు 
చేసే ఆధ్యాత్మిక సాధన పన్నెండేళ్ళ వనవాసం. దానిని ముగించి, ఆ తరువాత వారు అజ్ఞాతవాసాన్ని స్వీకరించారు. 


2. అజ్ఞాతవాసం = అహంకార మమకార నాశన సాధన. అంటే సాధకుడిలో ముక్తిని కోరే సాతిక వృత్తులు 'సర్వం 
ఖల్విదం బ్రహ్మ అనే సాధనా (క్రమాన్ని ఎన్నుకొన్నాయన్నమాట. 


3. అరణ్య అజ్ఞాతవాసాలు = అహం (బ్రహ్మా-స్మి, సర్వం ఖల్విదం (బ్రహ్మ-అనేవి సాధనలు; ఈ రెండూ సాధించటం 
పూర్ణయోగం-జీవన్ముక్తావస్థను చేరుకొనే సాధనాక్రమం. అరణ్యపర్వంలో సాత్మిక వృత్తులు శరీర (ప్రవృత్తులలో ప్రతిదానిలోనూ 
ఉన్న వినశ్వరశీలమైన గుణాన్ని గుర్తిస్తూ నేతి నేతి వాదంతో నిషేధించుకొంటూ చివరకు శరీరంలోని మనోబుద్ద్యహంకారాలనే 
అంతఃకరణ చతుష్ట్రయంలో చిట్టచివరిదైన “అహం” అనే దాని యొక్క (బ్రహ్మతత్త్యాన్ని గుర్తించి, దానిని బ్రహ్మగానే తెలియటం 
అరణ్యపర్వం ధ్వనింపజేసే ఆధ్యాత్మిక సాధన. ఈ సాధన ముగిసిన తరువాత 'సర్వం ఖల్విదం బ్రహ్మి అనే సాధన చేపట్టాలి. 
అదే అజ్ఞాతవాసంలోని ఆధ్యాత్మికమైన అంతరార్థం. ఈ సాధనలో సర్వప్రకృతిలోనూ (ప్రతిబింబంగా భాసిస్తూ, దానిని పుట్టించి, 
పోషించి, లయింపజేసే చైతన్యపురుషుడిని పర్నబహ్మతత్త్యంగా గుర్తించటం జరుగుతుంది. అప్పుడు ప్రకృతిలోని ప్రతిపదార్థమూ 
అవినశ్వరమైన (బ్రహ్మస్వరూపమే అనే విజ్ఞానం సాధకుడికి సిద్దిస్తుంది. అంటే - సాధకుడు సాధనలలో సర్వప్రకృతినీ నిషేధిస్తూ 
ఆరోహణ (క్రమంలో సాగి తానే బ్రహ్మముగా గుర్తించి, తిరిగి అవరోహణ (క్రమంలో - మొదట తానే నిషేధించిన ప్రకృతినంతా 
(బహ్మమయంగానే దర్శించటం - అని తాత్పర్యం. 


3. విరాటపర్వం - ప్రకృతిని బ్రహ్మమయంగా దర్శించటం క 


విరాటపర్వం అంటే (ప్రకృతినంతా బ్రహ్మమయంగా దర్శించటం. దానికి అనుగుణంగా సాగే ఆధ్యాత్మిక సాధనను 
ఇందులోని పాత్రలూ, సన్నివేశాలూ ప్రతీకాత్మకంగా ధ్వనింపచేస్తూ ఉంటాయి. వాటిని ఈ (క్రింది విధంగా భావించవచ్చును. 


() మత్స్య దేశాన్ని పాలించే వాడు విరాటరాజు= అహంకార మమకారాలను నశింపజేసే సాధనా నిలయంలో సాధించదగిన 
తత్త్యం- వివిధ ప్రకృతి జీవులలోనూ (ప్రకాశిస్తూ ఉన్న పరమాత్మ తత్తం. మత్‌+స్యదేశం= అహంకార మమకారాలను నశింపచేసే 
సాధనాస్టలం. వి+రాట్‌= వివిధ రూపాలతో ప్రకృతిలో (ప్రకాశించే పరబ్రహ్మ తత్తం - అని శబ్దవ్యుత్సత్తుల నాశ్రయించి ప్రతీకలుగా 
భావించాలి. ఆ తత్త్వాన్ని ముక్తిసాధనాలైన సాత్త్విక శక్తులు సేవిస్తాయి (ఉపాసిస్తాయి). 

(1) శమీవృక్షం మీద ఆయుధాలు దాచటం = శమి అంటే శమం = ఇంద్రియ నిగ్రహం. ఆయుధాలు= తామసిక 
వృత్తులు: ఇంద్రియ నిగ్రహంతో తామసిక వృత్తులు బయటపడకుండా గుప్తంగా అణచి ఉంచటం. 


(1) పాండవులు, (ద్రౌపది సేవావృత్తులను స్వీకరించటం= ముక్తిసాధన శక్తులు రాజసవృత్తులను దూరంగా ఉంచటం. 


(1) అజ్ఞాతవాస జీవితాలకు అనుగుణమైన రూపాలను తాల్చటం= విరాట్‌ పురుష ధ్యానయోగంలో (ప్రవేశించే 
సాధనావస్థలను ఎన్నుకొనటం. 


(౪) కంకుభట్టు : యుధిష్టిరుడు కంకుడనే పేర (బ్రాహ్మణసన్న్యాసి రూపం తాల్చి అక్షముల సాయంతో విరాటుడి 
కొలువులో చేరి అతడికి మిత్రుడిగా కుదురుకొనటం= కంకుడంటే యముడనీ, కంకతే ఉద్గచ్చతే ఇతి కంకః - అనే వ్యుత్పత్తిని 
ఆశ్రయించి ఉన్నతస్థితికి ఎగిరే సాధనావృత్తి అనీ, బ్రహ్మమును చేర్చే సాధన అనీ (గ్రహించాలి. బ్రాహ్మాణసన్న్యాసి వేషమంటే - 
బ్రహ్మభావనమని అర్థం. అక్షములంటే ఇం(ద్రియ వ్యాపారాలు. అవి కృష్ణ లోహిత వర్ణాలు కలవి. అంటే - తామసిక రాజస 
గుణాలని భావం. సుహృత్‌ద్యూత మంటే అన్నిటిని సాధించే మానసిక వ్యాపారమని భావం. 


పీర్రిక - 95 


దీనివలన గ్రహించవలసిన తాత్సర్యం ఇది- అష్టాంగ యోగసాధన మనే ముక్తి సాధన శక్తి బ్రహ్మమును చేరే సాధనగా 
భావించి, విజృంభించి దానికి తగిన సిద్దుల నన్నింటినీ సాధించటానికి రాజస తామసిక గుణాలను క్రీడామాత్రంగా నిగ్రహించి 
'సర్వం ఖల్విదం బ్రహ్మి అనే ఆధ్యాత్మికానుభవాన్ని పొందటం. అదే సాధన కంకపాత్ర మన కందించే ఆధ్యాత్మికానుభూతి. 


(౪) వలలుడు : భీముడు వలలుడనే పేర వంటలవాడుగా, మల్టుడుగా విరాటుడిని సేవిస్తూ వినోదాన్ని కలిగిస్తాడు. 
భీముడంటే అభయవృత్తి. వలలుడు అనే పదానికి 'వబయో రభేదః' అనే న్యాయాన్ని అనుసరించి బలలుడు - లేదా శక్తిమంతుడు 
అని అర్థం. దీనినిబట్టి అభయ సాధనా (ప్రవృత్తి విశేష ప్రయోజనం సాధించే విధంగా గొప్ప శక్తిని ప్రదర్శిస్తూ సాధనలో బలంగా 
పాల్గొనటం - అనే ఆధ్యాత్మిక సాధనను వలలుడి వృత్తం వ్యక్తం చేస్తుంది. 

(౪) బృహన్నల : బుజువర్తనకే మారుపేరైన అర్జునుడు బృహన్నలగా మారాడు. బృహన్నల= బృహత్‌+నల, 'న, లాతి, 
గృహ్హాతి, ఇతి నలః” అనే వ్యుత్పత్తి నాశ్రయించి నల - అంటే దేనినీ (గ్రహించని అసంగవృత్తి అని (గ్రహించ వీలౌతుంది. బృహత్‌- 
అంటే గొప్పది అని అర్థం. కాబట్టి బృహన్నల అనగా - ఎంతో గొప్ప స్థాయిలోని అసంగవృత్తి అని భావం. బృహన్నల వేషం స్త్రీ 
పురుష లక్షణాలు లేని షండం. అది పరమాత్మతత్త్యం వంటిది. నాట్యం అంటే అనుకరణం. తాత్యికంగా దానిని (గ్రహిస్తే - 
గురువులు బోధించిన సాధనాభ్యాసాలను అనుకరిస్తూ పరమాత్మను పొందటం అని చెప్పాలి. దీనిని సమన్వయించుకొంటే - 
సాధకుడిలోని బుజువర్తన శీలం గురుశిక్షణ (క్రమంతో గొప్పదైన అసంగవృత్తితో 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనకు ఉప(క్రమించటం 
- అని తాత్సర్యం. 

(1/1) దామ(గంధథి : నకులుడు దామ(గంథి నామంతో విరటుడి కొలువులో అశ్వశిక్షకుడుగా చేరాడు. భూసంబంధమైన 
(భౌతికమైన విషయ సుఖాలను) ఆశించని మానసిక (ప్రవృత్తి నకులుడు. అత డిప్పుడు దామ(గ్రంథి సాధనలో నిలిచాడు. అంటే 
దండను గట్టిగా ముడివేసే ప్రవృత్తిలో సాధన సాగించాడని భావం. ఐహిక భోగవిరక్తి వృత్తిని గట్టిగా ముడివేసి నడిపించటం 
దామ([గ్రంథి సాధన. అతడి వృత్తి అశ్వశిక్షణ. అశ్వాలు ఇంద్రియాలకూ, ప్రకృతికీ (ప్రతీకలు. అశ్యశిక్షణ అతడి వృత్తి, అంటే 
ఇం[ద్రియాలను “సర్వం ఖల్విదం (బ్రహ్మ అనే సాధనకు అనుగుణంగా శిక్షించటం (నియమించటం) అతడి వృత్తి, దీనిని ప్రకృతి 
శిక్షణ అని కూడా అంటారు. తాత్పర్య మేమంటే- (ప్రకృతి (ఇంద్రియ) శిక్షణ కార్యాన్ని ఐహిక భోగ విరక్తిగల చిత్తవృత్తితో గట్టిగా 
ముడివేసి సర్వం ఖల్విదం (బ్రహ్మీ సాధనను సాగించటం దామ(గ్రంథి పాత్ర మనకు బోధించే ఆధ్యాత్మిక తత్త్యం. 


(స) తంత్రీపాలుడు : సహదేవుడు తంట్రీపాలుడనే పేరుతో గోసంరక్షణ కార్యాన్ని చేపట్టి విరాటుడిని సేవించాడు. 
సహదేవుడు జ్ఞాన ప్రకాశంతో వెలుగొందే చిత్తవృత్తికి ప్రతీక. తంత్రీపాలుడంటే- (క్రమం తప్పని ధారావాహికమైన ధ్యాన శిక్షణావృత్తి, 
గోరక్షణం అంటే ఇంద్రియ వృత్తులను రక్షించి సాధన సాగించటం. మొత్తంమీద తాత్పర్య మేమంటే-జ్ఞానంతో (ప్రకాశించే మనః 
ప్రవృత్తిని సక్రమ శిక్షణ పద్దతిలో నిరంతరంగా దృఢపరచి, ఇంద్రియ వ్యాపారాలను సాధన కనుగుణంగా తోడ్పడేటట్టు రక్షించుకొంటూ 
సర్వం ఖల్విదం (బ్రహ్మ అనే ఆధ్యాత్మిక స్థితిని సాధించటమే సహదేవుడు తంతీపాలుడుగా గోరక్షణ చేసే వృత్తి మనకందించే 
పరమార్థం. 


(౫) మాలిని (సైరంధ్రి) : (ద్రౌపది మాలిని అనే పేరుతో సైరంధ్రీ వేషం ధరించి విరాటుడి పట్టమహిషి అయిన సుదేష్ష 
అంతఃపురంలో సైరంధ్రిగా చేరింది. దీనిని ఆధ్యాత్మికంగా భావించాలి. (ద్రౌపది అంటే ముక్తికామన. మాలిని అంటే 'మాలము” 
కలది. 'మాల మున్నత భూతలమ్‌' అనే అర్థాన్ని గ్రహిస్తే ఉన్నతస్థితిని పొందేది అని భావం. ఆమె వృత్తిచేత సైరంధ్రి. సీరం(ధ్ర అనే 
పదం మీద స్వార్థంలో 'అణ్‌' ప్రత్యయం చేరితే వృద్ధి వచ్చి సైరంధ్ర జొతుంది. (స్తీ పరంగా జీప్‌ చేరిస్తే సైరం(ద్రీ బౌతుంది. సీ= 
నాశనం చేసేది; రంధ్రం= లోపం. కాబట్టి లోపాలను నశింపజేసే మనఃప్రవృత్తి సైరం ధ్రీవృత్తి, 


(xi) సుదేష్ట : సుధేష్ష అనే పదానికి తద్భవం సుదేస్లు ఈ శబ్దాన్ని రెండు రకాలుగా భావించవచ్చును. సు+ధా+ఈషణ= 
సుధేషణ; సు+ధిషణ= సుధిషణ. వీటినే సుధేష్లగా పేర్కొన్నారు. సు= చక్కగా; ధా= ఉంచిన; ఈషణ= కోరికలు కలది సుధేషణ 
అని అర్థం. కోర్కెలను నిగ్రహించి సమస్థితిలో ఉంచే మానసిక ప్రవృత్తి అని తాత్సర్యం. సు= చక్కని; ధిషణ= బుద్ది కలది - 

థ థ = ఠా 


పీర్రిక - 96 


అంటే ముక్తిని సాధించాలనే మనోవృత్తి అని భావం. ఆమెను ద్రౌపది సేవించింది. అంటే మోక్షసాధన ప్రవృత్తిని మోక్ష కామన 
భబించిందని భావం. 


(1) షడ్విధాత్మగతానుశీలములు : ముక్తి సాధన శక్తులు ఆరు - ముక్తి సాధన (ప్రవృత్తులను ఆరింటిని ఎన్నుకొని, 
వాటి స్వభావాన్ని సూచించే మారుపేర్లను పెట్టుకొని 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనను సాగించాయి. ఆ సాధనలో ఆరు రకాలైన 
ఆత్మగతానుశీలన పద్దతులు (ద్రౌపదీపాండవుల పాత్రల (ప్రవర్తన పద్దతులలో ప్రకటితమయ్యేటట్టు చిత్రించబడ్డాయి. వాటిని 

ఢా స్తాన ఢా [a ట్‌ 
సూక్ష్మంగా ఇట్టా భావించవచ్చును. 


(1) సఖ్యం - ధర్మరాజు విరాటుడిని స్నేహ(ప్రవృత్తితో సేవించాడు. 
(2) ఆత్మ నివేదనం - భీముడు తన బలసంపదనంతా విరాటుడిని సేవించటంలో ధర్మరక్షణపరంగా సమర్పించుకొన్నాడు. 


(3) భగవంతుడి కొరకు సమస్త కర్మాచరణం - అర్జునుడి జీవితం అటు అంతఃపురంలో నాట్యాచార్యుడుగా, యుద్దభూమిలో 
శత్రు సంహారశక్తిగా ప్రకాశించి విరాటుడి అంతర్భహిళ్ళ(త్రు మర్దన సర్వకార్య చతురుడై భాసించాడు. 


(4) అవసరమయ్యేటంత వరకు విషయ స్వీకారం - ఇది నకులుడి వర్తనకు తగింది. నకులుడు అశ్వరక్షకుడిగా 
పరోక్షంగా, విరాటుడికి యుద్ద ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరిమితంగా సహాయపడ్డాడు. 
> య 


(5) భగవంతుడికై సర్వభోగవర్దనం - గోరక్షణ వృత్తిలో విరాటుడిని సేవించిన సహదేవుడి శీలంలోని అంకితభావం 
ఇందులో స్ఫురిస్తుంది. 


(6) సాధుమార్గానువర్తనం - ఇది విరాటపర్వంలోని (ద్రౌపది ప్రవర్తనలో ముమ్మూర్తులా (ప్రత్యక్షమౌతుంది. 
4. కీచక వధ - మనశ్చాంచల్య నివారణ సాధన : 


కీచక మంటే లోపల గుల్లగా ఉన్న వెదురు బొంగు. అది గాలికి ఈలలు వేస్తుంది. అట్లాగే కీచకుడు కూడా మనస్సులో 
ధర్మప్రవృత్తి లేక చరించే కాముకుడు, చంచలుడు, రాగజీవి. కాబట్టి మనశ్చాంచల్యానికి అతడు (ప్రతినిధిగా భావించాలి. వేదాంతుల 
పరిభాషలో దీనిని అపరాశక్తియొక్క చంచల మనోవ్యాపారంగా గ్రహించవచ్చును. కీచకుడు సుదేష్ల సోదరుడు. సుదేస్ల మోక్షసాధన 
చిత్తవృత్తి. ఆమె పరాశక్తి యొక్క సుస్థిర మనోవ్యాపారమైతే కీచకుడు అపరాశక్తియొక్క చంచల మనోవ్యాపారం. అతడు విరాటుడి 
సేనాపతి. అంటే - విశ్వ ప్రకృతియొక్క వృత్తులను నడిపించే చంచలాత్మకమైన మనస్సని (గ్రహించాలి. అతడు సైరంధ్రిని 
మోహించాడు. ఆమెను కోరాడు; ఆమెయొక్క సైరంధ్రీ వృత్తికీ, సుదేస్ల సేవకూ, అజ్ఞాతవాస (వ్రతానికీ అడ్డు తగిలాడు. అంటే - 
మోక్షసాధన చిత్తవృత్తి నాశ్రయించిన మోక్షకామన దోషాలను తొలగించుకొనే సాధనలో ఉండగా విషయ వాసనలతో కూడుకొన్న 
చంచలమనఃప్రవృత్తి అడ్డుతగిలి, ఆధ్యాత్మిక సాధనకు విఘ్నం కలిగించటానికి యత్నం చేసిందన్న మాట. చంచలమనః(ప్రవృత్తి 
మోక్షకామనను తన వశం చేసికొని చెరచటానికి ప్రయత్నిస్తుంది. మోక్షసాధన చిత్తవృత్తిని వక్రమార్గం పట్టించటానికి యత్నిస్తుంది. 
మదిర వంటి మోహంలో ముంచటానికి పూనుకొంటుంది. విషయ భోగరుచులను ఎరగా చూపిస్తుంది. అట్లాగే కీచకుడు తన 
అక్కను ఒప్పించి సైరంధ్రిని కల్లు నెపంగా తన మందిరానికి వచ్చేటట్టు చేశాడు. 


ద్రౌపది కీచకుడి బారిన పడకుండా రక్షించటానికి సూర్యుడు ఒక రాక్షసుడిని సృజించి అదృశ్యశక్తిగా ఆమెకు రక్షగా 
నిలిపాడు. సూర్యుడు జ్ఞానతేజస్సుకు ప్రతీక. సాధకుడిలో సంస్కారరూపంగా ఉన్న జ్ఞానం ప్రబుద్దమై చాంచల్యరూప విఘ్మాన్ని 
ఎదుర్కొని, దానినుండి తప్పించుకొనే సహజ (ప్రతిభను (ప్రదర్శిస్తుంది - అని దీని తాత్పర్యం. సైరంధ్రిని తాకిన కీచకుడు 
సూర్యుడు పంపిన రాక్షసశక్తి ప్రయోగానికి తట్టుకొనలేక నేలపై పడతాడు. అంటే - అపరాశక్తి సాధకుడిలో హఠాత్తుగా ఉద్దీప్తమైన 
జ్ఞానదీప్రిని తట్టుకొనలేక కూలిపోయిందని భావం. అయినా కీచకుడు మోహాన్ని వీడలేదు. ద్రౌపది కీచకుడిని తుదముట్టించాలని 
సంకల్పించింది. అంటే చాంచల్య ప్రభావం తనమీద పడకుండా తనను తాను ఉద్దరించుకొనటానికి యత్నించిందని భావం. ఆ 


పీర్రిక్ర - 97 


ప్రయత్నంలో భీముడిని ఆశ్రయించింది. అంటే-అభయవృత్తిని ఆశ్రయించింది. అతడు కీచకుడిని బృహన్నల విద్యాలయమైన 
నర్తనశాలలో రాత్రివేళ రహస్యంగా చంపే ఉపాయం పన్నాడు. దానికి తగ్గట్టుగా (ద్రౌపది సహాయాన్ని తీసికొన్నాడు. కీచకుడిని 
మల్లయుద్దంలో తుదముట్షించాడు. ఈ అంశాన్ని ఆధ్యాత్మికంగా భావిస్తే ఇట్లా ఉంటుంది - అభయవృత్తి విజృంభించి, బుజువృత్తికి 

౧ ఠా ల ల్‌ శ్రి అ ౧ (లాం లా 
సంబంధించిన కార్యక్షేత్రంలో చరించి, ముక్తికామనకు విఘ్నంగా నిలిచిన చంచలత్యాన్ని బలవంతాన అణచివేసే తీవ్రయత్నం 
చేసిందన్నది కీచకవధలోని తత్త రహస్యం. 


భీముడు చేసిన ఉపకీచక సంహారానికి కూడా అంతరార్థం ఉన్నది. సాధకుడిలో చాంచల్యం తొలగినా దానిని పునరుద్దరించి 
మోక్షకామనకు దానితో ముడిపెట్టి తుదముట్టించాలని మనసులోని మాయావ్యాపారాలన్నీ కలిసి కృషి చేస్తాయి. వాటిని నిరయగా 
ఒక్కసారిగా అణచి వేయటం కర్తవ్యం. ఆ పని అభయవృత్తితో మోక్షకామన సాధించగలుగుతుందని ఉపకీచక వధ తత్తబోధ 


చేస్తుంది. 


భర్త యొక్క (ప్రేరణతో సుదేస్ష సైరంధ్రిని బహిష్కరించటానికి యత్నించటం అజ్ఞాతవ్రతంలో అంతఃపుర పరంగా 
ఏర్పడిన పెద్ద విఘ్నం. దీనిని తట్టుకొంటే మోక్షకామన విజయం సాధించినట్లే. విఘ్నాలలో (ప్రకృతికి సంబంధించిన భయాదులు, 
బుద్దికి సంబంధించిన అనుమానాలూ (ప్రధానమైనవి. విరాటుడూ సుదేష్టా ఆ రెండు విఘ్నాలనూ సైరంధికి కల్పించారు. ఆమె 
గంధర్వపతుల ఆ(గ్రహాను[గ్రహాలను గూర్చి చెప్పి తన సైరం(్రీ వృత్తిని స్థిరపరచుకొన్నది. అంటే మోక్ష కామనకు అంతశ్ళ(త్రువులు 
(అంతఃపురంలోని శత్రువులు) ఎదురైతే తనలో దివ్యశక్తులను ప్రదర్శించగలిగిన యమ నియమాది అష్టాంగ యోగాది సిద్ధులను 
చూపించి వాటిని దమించటం జరుగుతుంది. ఈ తాత్సర్యమే సుదేష్ష కొలువులో ఆమెకు గంధర్వభయాన్ని కలిగించి సైరంధ్రి 
నిర్భయంగా జీవించటంలో ధ్వనింపజేయబడుతున్నది. 


మొత్తంమీద కీచకవధ మనశ్చాంచల్య నివారణ సాధనను బోధిస్తుందని తాత్పర్యం. 
5. దుర్యోధన దురాలోచన - తామసికవృత్తుల విజృంభణ 


(1) దుర్యోధనుడి గూఢచారులు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తించలేకపోయారు= దుర్యోధనుడంటే చెడు 
మార్గంలో ముక్తిసాధన శక్తులను నాశనం చేయాలని యత్నించే తామసిక ప్రవృత్తి. అతడి చారులు అతడి దుష్టమైన ఆలోచనలకు, 
యత్నాలకు (ప్రతినిధులు. వారికి యమ నియమాభయ బుజువర్తనాది వృత్తులు గుప్తంగా జ్ఞానంలో లీనమై సర్వప్రకృతి యందు 
(బ్రహ్మాన్ని దర్శించే యోగంలో (బ్రహ్మాభేద స్థితిని సాధించి ఉండటం చేత, అట్టి సాత్మికవృత్తులను తామస వృత్తులు 
గుర్తించలేకపోయాయి. దుర్యోధనుడు స్వయంగా తామసవృత్తులకు నాయకుడు కావటం చేత అతడూ విఫలుడైనాడు. 


(2) దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృపాశ్వత్తామల సలహాలను కోరాడు. భీష్ముడు పాండవులుండే దేశ లక్షణాలు చెప్పాడు. 
దుర్యోధనుడి నాశ్రయించి ఉన్న భీష్మాదులు (బ్రదుకు తెరువుకై తామసవృత్తుల నాశ్రయించి స్వేచ్చను కోల్పోయి ఉన్న సాత్త్విక 
వృత్తులు. వీరిని పాక్షిక సాత్తికవృత్తు లనవచ్చును. ఈ పాక్షిక సాత్తిక వృత్తులు సాధకులలో శుద్ద సాత్తిక వృత్తులు గూఢంగా ఏ 
విధంగా ఉంటాయో తెలిసికొని చెప్పగలరు. కాని, వాటిని బహిర్గతం చేయలేవు. భంబించలేవు. అందువలన భీష్ముడి సలహా 
ననుసరించి పాండవుల అజ్ఞాతవాసవ్రతాన్ని భగ్నం చేయటానికి దుర్యోధనుడు యత్నం చేశాడు. అంటే పాక్షిక సాత్తిక వృత్తుల 
సహాయంతో మోక్ష సాధన వృత్తులను గుర్తించే మెలకువ తెలిసికొన్నాడన్నమాట. తామస వృత్తులతోనే కాక, పాక్షిక సాత్త్విక 
వృత్తులవలన కూడా మోక్షసాధన వృత్తులకు విఘ్నాలు తప్పవన్నమాట! 


(3) కీచక సంహార వార్త ఒక కీలకం. కీచకుడిని చంపింది భీముడనీ, దానికి కారణమైన వనిత ద్రౌపది అనీ దుర్యోధనుడు 
ఊహించాడు. ముక్తికామన సాధనలోని లోపాలను సరిచేసే మనఃప్రవృత్తితో (ప్రేరేపించబడిన అభయవృత్తిచేత మనశ్చాంచల్యాన్ని 
తుదముట్టించగలదన్న కీలకాన్ని తామసవృత్తి పసికట్టింది. దొంగ గుట్టు దొంగకే తెలుసు. అందుకే దుర్యోధనుడికి కీచకవృత్తాంతం 
కీలకమై తోచింది. కర్ణాదులకు ఆ రహస్యం తోచకపోవటానికి కారణం వారు శుద్ద తామసగుణ వృత్తులు కాకపోవటమే. 


హో 98 
6. గోగ్రహణ వ్యూహం - ఇంద్రియ వ్యాపారాల వశీకరణ యత్నం 


దుర్యోధనుడు పాండవులను గుర్తించి వారిని మరల అరణ్యాజ్ఞాతవాసాలకు పంపాలని దురాలోచనం చేశాడు. 
పాండవులను గుర్తించటానికి గోగ్రహణం ఉపాయమయింది. అంటే (బ్రహ్మానుభవ యోగంలో మునిగి ఉన్న ఇం(ద్రియ వృత్తులను 
వ(క్రమార్గానికి మళ్ళించి తామసిక వృత్తుల అధీనంలోకి తీసికొని రావాలని చేసే తామసిక ప్రయత్నం గోగ్రహణ యత్నం. 


గోగ్రహణం రెండు ముఖాలుగా సాగింది. 1. దక్షిణ గోగ్రహణం 2. ఉత్తర గోగ్రహణం. దక్షిణగోగ్రహణమంటే దక్షిణ 
దిక్కున ఉన్న విరాటుడి గోవులను (గ్రహించటమని బాహ్యార్థం. సాధకుడిలో 'సర్వం ఖల్విదం బ్రహ్మ సాధనలో సమర్థములైన 
ఇం(దియాల గుట్టు మట్టులను గ్రహించటమని అంతరార్థం. ఉత్తర గోగ్రహణమంటే ఉత్తర దిక్కున ఉన్న విరాటుడి గోవులను 
(గ్రహించటమని బాహ్యార్థం. సాధకుడిలోని సాత్త్విక శక్తులతో నిత్యం పోరాటం సాగించే అపరాశక్తి యొక్క తామసిక వృత్తి 
(దుర్యోధనుడు) పాక్షిక సాత్తిక వృత్తుల (భీష్మాదుల) సాయంతో అహంకారమమకార వృత్తులను నాశనం చేసే దేశంలో 
(మత్స్యదేశంలో) విశ్వ (ప్రకృతిలో (విరాటుడి) శ్రేష్టమైన మార్గంలో (ఉత్తర దిశలో) ఉన్న ఇంద్రియ వ్యాపారాలను (గోవులను) 
పట్టుకొని ముక్తి వృత్తులను (పాండవులను గుర్తించి) నాశనం చేసే ప్రయత్నం - అని ఉత్తర గోగ్రహణంలోని అంతరార్థం. 


7. దక్షిణ గోగ్రహణం - అభయవృత్తి విజయం 


(1) త్రిగర్తాధీశుడయిన సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు= సు+శర్మ అంటే చక్కని మోక్షసుఖం అని భావం. త్రిగర్త 
దేశం అంటే త్రిపుటీసాధన. ధ్యాత ఒక్కటే తప్ప ధ్యేయం ధ్యానం వేరుగా లేవని తెలిసి, తానే సర్వప్రకృతి స్వరూపంగా తెలిసికొనటం 
త్రిపుటీ సాధన. సాధకుడే సాధ్యమైన భగవంతుడూ, సాధకుడే సాధనలూ కూడ బౌతాడు- అని గుర్తించే సాధన సుశర్మ. మోక్షం 
త్రిపుటీ సాధన వలననే సాధ్యం అనే విశ్వాసానికి సుశర్మ (ప్రతినిధి. మత్స్యదేశం మీద సుశర్మ ఇదివరలో దాడి చేశాడు కాని, 
కీచకుడి చేతిలో ఓడిపోయాడు. కీచకుడు లేని మత్స్యదేశం మీద దండెత్తి విరాటుడిని ఓడించి పగతీర్చుకొనటం సుశర్మ వ్యూహంలోని 
పరమ ప్రయోజనం. దక్షిణ గోగ్రహణ యుద్దానికి విరాటుడితో కలిసి పాండవులు రాకపోవచ్చుననీ, ఆ తరువాత దుర్యోధనుడు 
చేసే ఉత్తర గోగ్రహణంలో తమకు ఆశ్రయమిచ్చిన విరాటుడిని రక్షించుకొనటానికై పాండవులు కౌరవులతో యుద్దానికి దిగవచ్చుననీ 
దుర్యోధనుడి ఊహ. 


దీని తాత్పర్యం గ్రహిస్తే - సుశర్మ భావంలో విరాటుడిని పట్టుకొంటే పాండవులను గుర్తించినట్టే, పట్టుకొన్నట్టే, 
“సర్వంఖల్విదం బ్రహ్మ” అనే సాధనలో (ప్రకాశించే విరాట్టును పట్టుకొంటే మోక్ష సాధన (ప్రవృత్తులను పట్టుకొన్నట్టే. అయితే 
మోక్ష సుఖానికి (ప్రతినిధి అయిన సుశర్మ మనశ్చాంచల్యం వలన ఒకసారి ఓడిపోయాడు. ఇప్పుడు దుష్ట్రమార్గంలో ముక్తి సాధన 
ప్రవృత్తులకు అపకారం తలపెట్టే తామస ప్రవృత్తి (దుర్యోధనుడి) అండ చేరాడు. తామసికవృత్తి యొక్క వ్యూహంలో భాగంగా 
మోక్షసాధన (ప్రవృత్తిలో సమర్థాలైన ఇం(ద్రియాలను పట్టి కల్లోలపరచాలని యత్నించాడు. అందువలన అతడి సాధన కపట 
టమ. cr (2) ౧ 
సాధనగా మారింది. 


విరాటుడికి స్వయంగా తమ్ములున్నారు. కొడుకులున్నారు. వారందరు సమర్భులే. వారందరి కంటే మిన్నగా ధర్మజ 
భీమ నకుల సహదేవులు ఆసటగా బాసటగా నిలిచారు. కవచంగా అతడిని రక్షించారు. అట్లా జరుగుతుందని సుశర్మ ఊహించలేదు. 


(2) సుశర్మ విరాటుడిని బంధించి తన రథం మీద ఉంచాడు. ధర్మజుడు విరాటుడిని విడిపించండని భీమనకుల 
సహదేవులను ఆజ్ఞాపించాడు. భీముడు విజృంభించి నకులసహదేవులతో కలసి, సుశర్మను బంధించి విరాటుడిని విడిపించాడు. 
దీని తాత్పర్యాన్ని ఇట్టా భావించవచ్చును. “సర్వం ఖల్విదం (బ్రహ్మ అనే సాధనలో విరాట్సురుషుడిని (విశ్వ ప్రకృతిని) త్రిపుటి 
బద్దమైన వాసనా విముక్తి జన్యమైన సుఖ వృత్తి వశపరచుకొన్నది. కాని, ఆ త్రిపుటి సాధన శుద్దసాత్తికవృత్తితో కాక, తామసిక 
వృత్తి యొక్క స్నేహంతో కూడిన పాక్షిక సాత్తిక వృత్తి (సుశర్ముతో జరిగింది. కాబట్టి మొదటి నుండి సాధనలో బలాన్ని బాగా 
పుంజుకొని ఉన్న యమనియమాది సాత్తిక సాధన పాటవం యొక్క ఆమోదంతో సాధకుడిలోని అభయవృత్తీ, ఐహిక భోగ విరక్తి 


పీర్రిక్ర - 99 


వృత్తీ జ్ఞానవృత్తీ కలిసి విశ్వప్రకృతిని కపట సాధన నుండి విడిపించి శుద్ద సాత్మిక సాధనంతో విశ్వప్రకృతిని జ్ఞానప్రకాశంలో 
విలీనం చేశాయని (గ్రహించాలి. 

ఒక్కొక్కసారి దుర్యోధనాది తామసిక శక్తుల కంటె సుశర్మవంటి కపట సాత్తిక శక్తుల వలననే మోక్షసాధనకు బలమైన 
అవరోధాలు కలుగుతాయనీ, వాటిని మోక్షసాధన శక్తులు సంఘటితంగా ఎదుర్కొని తమ ఆధ్యాత్మిక సాధనను రక్షించుకొనాలనే 
హితవు దక్షిణ గోగ్రహణ కథ వలన మనకు అందుతుంది. 


8. ఉత్తర గోగ్రహణం - తామసిక వృత్తులపై బుజువర్తన సాధించిన విజయం 


1 దుర్యోధనుడు భీష్మాదుల సాయంతో పాండవులను గుర్తించి వారి అజ్ఞాతవాసవ్రత నియమాన్ని భంగం చేయాలని 
చేసిన బృహత్తరమైన ప్రయత్నం ఉత్తర గోగ్రహణం. అంటే- అపరాశక్తి యొక్క తామసిక వృత్తి - తనకు సాయపడుతూ తనతో 
జతపడి ఉన్న పాక్షిక సాత్మిక శక్తులను తన వెంట నడిపించుకొని సాధకుడి విశ్వప్రకృతిలోని (శ్రేష్టములైన సాతికాలైన ఇంద్రియ 
వ్యాపారాలను పట్టుకొని ఆ ముక్తి వృత్తులను నాశనం చేయటానికి పూనుకొన్నది. అది ముక్తిసాధన ముందుకు సాగకుండ 
అపరాశక్తి కపటవర్తనంతో చేసిన ప్రబల విఘ్న (ప్రయత్నం. 

2. విరాట నగరంలో అప్పుడున్న విరటుడి సంతానం ఉత్తరుడు, ఉత్తర. అంటే ఉన్నత మార్గాన సాధకుడిని తరింపజేసే 
ముక్తిసాధనావృత్తు లన్నమాట. అవి విశ్వరూప ప్రకృతిలో చైతన్యవంతంగా ఉన్నాయి- అని భావం. ఉత్తరుడికి భూమింజయుడు 
అనే మరొక పేరు ఉన్నది. అంటే- భూమికి సంబంధించిన (ఐహికాలైన) వాంఛలను జయించే కోర్కెల ఉన్నత సాధనా వృత్తి. 


3. గోపాలుడు ఉత్తర గోగ్రహణ వార్తను ఉత్తరుడికి నివేదించి, కౌరవులను ఓడించి గోగణాన్ని రక్షించుకొనుమని 
కోరుతారు. సాధకుడిలోని (శ్రేష్టములైన ఇంద్రియ వ్యాపారాలను పరిరక్షించే మనోవృత్తులు అపరాశక్తియొక్క తామసికవృత్తులు 
చేసిన అపహరణ వృత్తిని గురించి ఉన్నత మార్గాన తరింపజేసే పరాశక్తియొక్క ఉన్నతమైన విశ్వరూపోపాసనా సాధనను (ప్రబోధించి 
తెలియ జేశాయన్నమాట. 


4. బృహన్నలను సారథిగా చేసికొనుమని ఉత్తరద్యారా ఉత్తరుడికి (ద్రౌపది సూచించింది. విపత్కర పరిస్థితులలో సాధకుడిలోని 
ముక్తిమనోవృత్తి (ద్రౌపది) విశ్వ ప్రకృతిలోని ఉన్నత చైతన్యవృత్తిని (ఉత్తరను) ప్రేరేపించింది. ఐహిక వాంఛా విజయం సాధించాలని 
ఉత్సాహపడే (శ్రేష్టమైన ముక్తిసాధన (ఉత్తరుడు) విస్తారమైన అసంగయోగవృత్తిని (బృహన్నలను) సారథిగా చేసికొంటే అపరాశక్తి 
యొక్క తామసిక వృత్తిని ఓడించవచ్చునని సూచించబడింది. 

5. షండవేషంలో రథంమీద శమీవృక్షాన్ని సమీపిస్తున్న అర్జునుడిని చూచి భీష్మాదులు భయపడ్డారు. శమీ వృక్షం అంటే 
శమం. అంతరింద్రియ నిగ్రహం. షండవేషం అంటే నిర్గుణ నిరాకార తత్త్యం. రథం అంటే శరీరం. శరీరం ధరించిన అధ్వైత 
భగవత్తత్త్యంగా శమ(ప్రధానమైన బుజు(ప్రవర్తనా శీలాన్ని గుర్తించటమే, షండవేషంలో రథం మీద ఉన్న అర్జునుడిని గుర్తించటం. 
సాధకుడిలోని పాక్షిక సాత్తిక వృత్తులు (భీష్మాదులు) సాక్షాత్‌ అద్వైత పరమాత్మతత్త్యాన్ని గుర్తించటంతో తమలోని అపరాశక్తి 
యొక్క తామసిక వ్యాపారం ఇక పనిచేయలేదని భయపడ్డాయి. 


6. యుద్దంలో అర్జునుడు తనంతట తాను భీష్మ ద్రోణులను ముందుగా కవ్వించలేదు. లక్ష్యం దుర్యోధనుడికి ఓటమి 
రుచి చూపించి బుద్ది చెప్పటమే. అతడికి అండగా నిలిచేవారిని తగిన విధంగా దండించటమే. గోవులను మళ్ళించటం ముఖ్య 
(ప్రయోజనంగా కనపడుతున్నా, అది అవాంతర ప్రయోజనంగా మారింది. ఈ కథార్జాల అంతరార్జాన్ని ఈ విధంగా భావించవచ్చును. 
సాధకుడిలోని పాక్షిక సాత్విక వృత్తులు రాజ్యసంపద కొరకు తామసిక వృత్తికి లోబడినా, అవి సహజంగా సాత్తిక (ప్రవృత్తులే 
కావటం చేత అవి ముక్తిమార్గానికి అడ్డం నిలువవు కాబట్టి, వాటిని నిర్లిప్తంగా వదలివేయటం నీతి. ఒకవేళ తామసిక వృత్తి 
ప్రేరణతో అడ్డుపడ్డప్పుడు అణచివేయాలి. అంటే- సాధనకు అడ్డురాని (ప్రవృత్తుల జోలికి అనవసరంగా వెళ్ళగూడదని సాధన 


రహస్యం. 


పీర్రిక - 100 


7. దుర్యోధన కర్ణాదులను ఓడించటమే అర్జున పరా(క్రమ ధ్యేయం. ధర్మానుశాసనంలో వర్ణిల్లి మోక్షసాధన కనువైన 
శమమార్గంలో సాగుతున్న బుజుప్రవర్తనాశీలం తామసిక రాజసిక శక్తులను అవలీలగా ఓడించి విజయాన్ని సాధించగలదనే 
ఆధ్యాత్మిక సందేశం అర్జున పరాక్రమ వృత్తమైన ఉత్తరగోగ్రహణ యుద్దగాథలో ధ్వనితం. 


8. ఉత్తరార్డునుల వృత్తం - ఉత్తరుడు= ఉన్నత మార్గాన సాధకుడిని తరింపజేసే ముక్తి సాధనా వృత్తి. అర్జునుడు 
బుజువర్తన (ప్రవృత్తి. బృహన్నల= పరమాత్మ తత్తం. సాధకుడి ముక్తి సాధనా (ప్రవృత్తి పరతత్తాన్ని ఆశ్రయించి, తామసిక 
ప్రవృత్తులపై చేసే యుద్దానికి సారథ్యం వహించుమని ప్రార్థించింది. ధైర్యం కోల్పోయిన ఉత్తరుడి రథానికి బృహన్నల సారథిగా 
ఉండి నడిపాడు. తామస (ప్రవృత్తి విజృంభణాన్ని చూచి ముక్తి సాధన (ప్రవృత్తి ధైర్యాన్ని కోల్పోయింది. అప్పుడు పరమాత్మతత్త్యం 
అభయమిచ్చి ముక్తి సాధన రూప బుజువర్తన శీలరూపమైన తన సగుణరూపాన్ని చూపి ఉన్నత మార్గంలో ముక్తిసాధన పద్దతిని 
ప్రదర్శించి చూపించింది. అప్పుడు ఆ బుజు (ప్రవర్తన లీలను దర్శిస్తూ ముక్తి మార్గాన్ని తెలిసికొన్న ఉన్నత మార్గవర్తి అయిన 
సాధకుడు ఉత్తరుడు. రథికుడు సారథి అయ్యాడు. సారథి రథికుడయ్యాడు. విజయం సాధించింది ఒకరు. విజయుడని 
ప్రకటించబడింది మరొకరు. అయినా వారిరువురి భావనలో అద్వైతమే నిలిచింది. అది ఉత్తరార్డునులు బోధించిన అద్వైతానుభూతి. 


9. విరాటుడు ధర్మరాజును సారెతో కొట్టటం. (ద్రౌపది ధర్మజుని రక్తం భూమిమీద పడకుండా బంగారు పాత్రలోనికి 
పట్టటం-అంటే= అష్టాంగ యోగ సాధన చాల పవిత్రమైనదనీ, దానికి ఏమాత్రమూ ఆఘాతం జరుగనీయకూడదనీ, అట్టా 
జరిగితే ముక్తి మార్గ సాధన పూర్తిగా దెబ్బతింటుందనీ అంతరార్థంగా గ్రహించాలి. 


10. ఉత్తరాభిమన్యుల వివాహం: ఉత్‌+తర= ఉన్నత పదంలో తరింపజేసే జ్ఞాన మనోవృత్తి అని అర్థం. అభిమన్యుడూ 
'అభితః మనుతే ఇతి అభిమన్యుః- అంతటా పరమాత్మను తలచే (దర్శించే) వాడు అని అర్థం. ఉత్తరాభిమన్యుల వివాహమంటే 
ఉన్నత పథంలో సాగే సాధకుడి మనోవృత్తి 'సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనను కూడినప్పుడే ముక్తిని సాధించగలదని తాత్పర్యం. 
ఈ ముక్తి సాధనాసిద్దికి మూలం గొప్ప అసంగవృత్తితో కూడిన బుజుప్రవర్తన శీలం అనే సత్యాన్ని కూడా ఇక్కడ స్మరించాలి. 


9. విరాటపర్వతత్త్వం - “సర్వం ఖల్విదం బ్రహ్మొసాధన 


“సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధనా(క్రమంలో ముఖ్యములైన సాధనములలో బలమైనవి అభయవృత్తి ఒకటీ; గొప్ప 
అసంగవృత్తితో కూడిన బుజు (ప్రవర్తన మజియొకటీ అనీ, ఆ రెండింటిలోనూ కూడా బుజువర్తనా శీలానికి ఎంతో ప్రాధాన్యం 
ఇవ్వాలనీ, విరాటపర్వకథలో అంతరార్థపరంగా సారాంశాన్ని సాధకులు సులభంగానే అర్థం చేసికొనగలరు. రామాయణంలో 
సుందరకాండ పఠనం సర్వకామితాలను తీరుస్తుం దన్నట్టే భారతంలో విరాటపర్వం చదివితే వర్షాలు కురువక క్షామం వచ్చిన 
కాలంలో వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షంగా కాలం గడుస్తుందనే వాడుక వుంది. అంటే - సాధనాలు గొడ్డుపోయి మనస్సు 
కలవరము పడే సమయంలో బలమైన అభయవృత్తితోనూ, గొప్ప బుజుప్రవర్తనతోనూ “సర్వం ఖల్విదం బ్రహ్మ” సాధన సాగిస్తే 
పాఠకులకు సంపూర్ణ ముక్తి లభించటం ఖాయం అని విరాటపర్వ పఠనానికి చెప్పిన ఫల్యశ్రుతిని మనం అంతరార్హపరంగా అర్థం 
చేసికొనాలి.” (అంతరార్థ భారతము పు.271). 


(కళాప్రపూర్ణ, సరస్వతీ కంఠాభరణ, తత్వార్థ 'ప్రబోధక, విద్వాన్‌ డా. వేదుల సూర్యనారాయణ శర్మగారు రచించి 
(ప్రచురించిన 'అంతరార్థ మహాభారతము” (ముక్తిసాధనా మార్గము) (1986) అనే (గంథం ఈ అంశాన్ని వివరించటంలో బాగా 
తోడ్పడింది. కొన్ని వాక్యాలు అందులో నుండి యథాతథంగా కూడా వాడుకొన్నాను. అందుకు కృతజ్ఞ్డుడను). 


27. కవిత్రయ నుహాభారతం - వ్యాఖ్యానం 


ఆదికావ్యమైన ఆంధ్ర మహాభారతం తెలుగులో అవతరించి దాదాపు వెయ్యేళ్ళు జౌతున్నా ఇంతవరకు దానికి సమ(గ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో శిష్ట 


పీర్రిక - 101 


వ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధధ్రావళి ఆనందించే అపూర్వమైన సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మ ప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమ వేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలస్వామి మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళా ప్రావీణ్యంతో ఈ 
బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షాలతో పండితులు, 
పెద్దలు పదునెనిమిది పర్వాల ఈ దివ్య ప్రబంధమండలిని పరిష్కరించి, (ప్రతిపద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన 
పీఠికలు సంతరించి, కథాసారాదులతో సర్వార్ధసాధకంగా రూపొందించి, సర్వాంగసుందరంగా (ప్రచురించి, సామాన్య (ప్రజలకు 
అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుని 
పక్షాన బాధ్యత వహించి అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు 
ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సంపాదకులూ, వారి సహకారులూ, సంపాదక సలహా మండలుల సభ్యులూ, 
వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, “ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా దీనికి తోడ్పడుతున్న అధికార అనధికారులూ 
ధన్యులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండు భాగాలలో (ప్రచురించబడింది. మొదటిభాగం నన్నయ 
రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవ భాగం ఎల్టాపగడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా విభజించబడి ప్రచురించటం 
తెలుగులో ఇదే ప్రథమం. అది దాని ప్రత్యేకత కూడా. ఇక నాల్గవ సంపుటి ఈ విరాటపర్వం. 


ప్రతి యేటా, పల్లెపల్లెలా వఏరాటపర్వాన్ని వినటం తెలుగువారి ధార్మిక సంస్కృతి. -ఈ పర్వాన్ని విన్నా, తెలిసి చదివినా, 
చదువుకొన్నా వారి జీవితాలలో విజయపరంపరలూ, శుభపరంపరలూ కలుగుతాయి. విరాటపర్వం చదివినచోట సకాలంలో 
వానలు పడి దేశం సుభిక్షమౌతుంది. దేశాన్ని [క్రమ్మిన అజ్ఞాత ప్రమాదజీమూతాలు తొలగిపోయి ధర్మప్రకాశం వెల్లివిరుస్తుంది. 
విరాటపర్వం చతుర్ధమే కాదు, చతుర్విధ పురుషార్థఫలప్రదం! 


విరాటపర్వ వ్యాఖ్యానాన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశ్వాసం చొప్పున, విద్వన్మణులైదుగురు రచించారు. ప్రథమాళ్వాస 
వ్యాఖ్యాత ఆచార్య కె. సర్యోత్తమరావుగారు - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖాధ్యక్షులుగా పనిచేసిన ప్రసిద్ద పరిశోధకులు. 
ద్వితీయాళ్యాస వ్యాఖ్యాత డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావుగారు - ప్రసిద్దాంధ్రాచార్యులేకాక ప్రస్తుతం (క్రొత్త ఢిల్లీలో దూరదర్శన్‌ 
డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌. తృతీయాశ్వాస వ్యాఖ్యాత శ్రీ సింగరాజు సచ్చిదానందంగారు - తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో 
ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసిన ప్రముఖ విద్వాంసులు. చతుర్జాశ్వాస వ్యాఖ్యాత డాక్టర్‌ మేడవరం వేంకట నారాయణశర్మగారు - 
మదనపల్లె బి.టి. కళాశాలలో ప్రాచార్యుడుగా పనిణబేసిన పండితవర్యులు. పంచమాశ్వాస వ్యాఖ్యాత డాక్టర్‌ కె. రామగోపాల 
కృష్ణమూర్తిగారు - ప్రభుత్వ కళాశాలాచార్యులు, ప్రముఖ సాహితీవేత్త. పంచాగ్నుల వలె (ప్రకాశించే ఈ పండిత పంచకం 
ప్రతిభాపూర్ల్ణంగా వ్యాఖ్యానాలను రచించి ఈ వరాటపర్యాన్ని విజ్ఞానపర్వంగా మార్చారు. వారికి నా నమోవాకాలు. 


తిక్కన కవిత్వంలోని కళాశిల్ప విశేషాలను సహృదయులకు అందుబాటులోకి తీసికొని రావటానికి నేను చాలా చోట్ల 
విశేషవ్యాఖ్యలు వ్రాసి వివరించాను. అవి 'సంపా.' అనే సంకేతాక్షరాలతో సూచించబడ్డాయి. విరాటపర్వ వైశిష్ట్యాలను తిక్కన జీవిత 
కవితా శిల్ప విశేషాలను సవిమర్శకంగా పీఠికలో వివరించాను. విరాటపర్వ కథాసారం సర్వజన సులభంగా సంతరించాను. 
అందులో ఈనాటికీ తెలుగువారి నాల్కలమీద నాట్యం చేస్తున్న కొన్ని మధురమైన పద్యాలను మధ్యలో పేర్కొన్నాను. ఈ 
ప్రయత్నం ఆంధ్రావళి ఆమోదాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను. విరాటపర్వ వ్యాఖ్యానం (ప్రామాణికంగా వెలువడటానికి నాకెన్నో 
విధాల సహకరించిన (ప్రముఖ విద్వత్కవులు, పరిశోధకులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికీ, మిత్రులు డా.అట్లా 


పీర్రిక - 102 


వెంకటరామిరెడ్డిగారికీ, ప్రూపులు సరిచూడటంలో తోడ్పడిన మిత్రులు శ్రీకె.పి. బాబుగారికీ, శ్రీమతి సుశీలా లక్ష్మీ విద్యానాథులకూ, 
ముద్రణ కనువైన అక్షరాకృతినిచ్చిన శ్రీ దత్తసాయి (గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జి.యస్‌.లక్ష్మికీ నా హార్దమైన కృతజ్ఞతలు. 


పరమ కళ్యాణ భద్రమూర్తి శ్రీపద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యమూర్తి. ఆ స్వామి వేదాత్ముడు, వేదాంతవేద్యుడు 
పరతత్తరూపుడు; అయినా భక్తసులభుడు, సాహిత్య సంగీత ప్రియుడు, రసానందరూపుడు. తిక్కన కృతి నిచ్చిన హరిహరనాథదేవుడు 
శ్రీ వేంకటేశ్వరస్వామివారే అని ఒక వాదం ఉన్నది. అదే నిజమైతే అంతకంటే కావలసిందేమున్నది? ఆ స్వామికే ఈ అక్షరవేదం 
అంకితం అయినట్లే. ఆ స్వామికి ఈ పంచమవేదం తులసీమాల, వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ, విరాటపర్వం విరులపూదండ. 
పూజ, విశేషాంశాలు పణ్యారాల సుగంధాల నివేదన, విరాటపర్వ పీర్రిక విరాణ్య్మూర్తికి మంగళనీరాజనం. ఈ పర్వం స్వామివారికి 
సారస్వతమైన అక్షరార్భనం. సత్య శివ సుందర రూపుడైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని 
పుణ్య పూజాకుసుమ మంజరిగా సమర్సించుకొంటున్నాను. విశ్వ శ్రేయస్సును 'ప్రసాదించుమని ఆ విరాడ్రూపుని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.విసుబహ్మణ్యం 

23-11-2001 ప్రధాన సంపాదకుడు 
కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


కథాసారం - 103 


విరాటపర్వ కథాసారం 


“మహిత సముజ్జలాకృతులు మానధనుల్‌ జనమాన్యు లంగనా 
సహితము గాంగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై 

నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగు నేడు మత్పితా 

మహులు చరించి రంతయు.6 [గ్రమంబున నా కెటు(గ౦గ6 జెప్పుమా!” 


అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఆసక్తిగా అడిగాడు. చతుర్థం, ఊర్జితకథోపేతం, నానారసాభ్యుదయోల్లాసి అయిన 
విరాటపర్వకథ వైశంపాయనుడు వినిపించ నారంభించాడు. పాండవులు తమ వెంట అగ్నిహోత్రాదులతో వస్తున్న వేలాది 
బ్రాహ్మణోత్తములను ఆగండని అభ్యర్థించారు. బాహ్య పరివారానికి సముచితమైన వీడ్కోలు పలికారు. వారొక ఏకాంత (ప్రదేశంలో 
నిలిచారు. ధౌమ్యుడు వారివెంట ఉన్నాడు. కురుజనపదానికి చుట్టుపట్టనున్న పాంచాల, చేది, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్మిక, 
దశార్ల, శూరసేన, కళింగ, మగధ దేశాలలో నివాసయోగ్యమైనదానినిగా మత్స్యదేశాన్ని ఎన్నిక చేశారు. మత్స్యనరపతి సుజనహితుడు, 
ధర్మశీలుడు కావటం చేత అతడి కొలువులో మారువేషాలలో చేరి అజ్ఞాతవాస (వ్రతాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 


పాండవుల అజ్ఞాతవాస జీవితం 


ధర్మజుడు సన్యాసి వేషంలో కంకుడనే పేరుతో రాజుకు చెలికాడై విద్యాగోష్టులతో, పుణ్యకథా సల్హాపాలతో, అనువైనప్పుడు 
అక్షక్రీడతో గౌరవప్రదంగా గడపాలని నిర్ణయించుకొన్నాడు. 


భీమసేనుడు వంటలవాడై, వలలుడనే పేరుతో రుచికరాలైన వివిధ వంటకాలను (ప్రభువుకు వండి వడ్డించటానికీ, రాజు 
కోరితే మల్గులతో గాని, కరిసింహవ్యాఘ్రాదులతో గాని పోరి వినోదాన్ని కలిగించటానికి పూనుకొన్నాడు. 


అర్జునుడు బృహన్నలాఖ్యుడైన పేడియె అంతఃపుర కన్యలకు వివిధ నాట్య విశేషాలను నేర్పటానికి చేరదలచుకొన్నాడు. 
ఊర్వశి యిచ్చిన శాపం, ఇంద్రుడి వరం పార్టుడికి అజ్ఞాతవాసంలో అనువైన సాధనాలుగా పనికివచ్చాయి. 


నకులుడు దామ[గ్రంథిగా అశ్వశాలలో ప్రవేశించి అశ్వశిక్షణ చాతుర్యాన్ని ప్రదర్శించటానికీ, సహదేవుడు తంత్రీపాలుడుగా 
గోరక్షణ నైపుణ్యాన్ని వెలార్భటానికీ నిశ్చయించుకొన్నారు. ద్రౌపది సైరంధ్రిగా సుదేష్టారాణి కొలువులో చేరి మాలిని అనే పేరుతో 
మలినమైన పనుల జోలికిపోక, గౌరవప్రదంగా అంతఃపురంలో అజ్ఞాతవాసం గడపటానికి నిర్ణయించుకొన్నది. ధౌమ్యుడు శాంతి 
రక్షా మంత్రాలు చదివి వారిని సాగనంపి తానొక ఆశ్రమంలో ఆగిపోయాడు. 


పాండవులు భార్యా సమేతులై అడవి దారులలో నడిచి మత్స్యనగరాన్ని సమీపించారు. ఊరి వెలుపల నున్న శ్మశానంలో 
భయంకరంగా పెరిగి ఉన్న శమీవృక్షానికి తమ ఆయుధాలను శవాకారంలో మూటగట్టి వ్రేలగట్టారు. తాము నదిలో స్నానం 
చేశారు. అజ్ఞాతవాసంలో ఎవరూ వారిని కనుగొనకుండా ఉండేటట్టు వరమిచ్చిన ధర్మదేవతను ప్రార్థించారు. వారు సంకల్పించిన 
రూపాలు, వేషాలు అత్యంత సహజంగా అమరాయి. అదృష్టవశాత్తు విరాటరాజు ఆనాడు నగరం వెడలివచ్చి బయలికొలువు 
ఇస్తూ ఉండటం చేత అవలీలగా అతని కొలువులో చేరిపోయారు. [ద్రౌపది సైరం(ధ్రిగా కుదిరిపోయింది. తమ తమ కొలువులలో 
నైపుణ్యాన్ని (ప్రకటించి అందరి మన్ననలనూ పొందగలిగారు. వారిలో వారు రహస్య నామాలతో పిలుచుకొంటూ వీలైనప్పుడెల్లా 
కళ్ళారా చూచుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. 


ఒకసారి విరటుడి కొలువులో మల్లవీరుల సమావేశమయింది. ఆ సమయంలో ఎక్కడినుండో ఒక భయంకరకాయుడైన 

మలుడు వచ్చి తనను గెలిచి వారెవరైనా మత్స్యనాథుడి సభలో ఉన్నారా? అని గదించాడు. అక్కడ గుమికూడిన మల్లయుద 
ey న్‌! లు (36) లా 
నిపుణులందరూ అతడి భీకరాకారం చూచి నీరుగారిపోయారు. దేశం పరువు గంగపాలైపోయేటట్టుంది. విరాటుడు విచారపడ్డాడు. 


కథాసారం - 104 


అప్పుడు కంకుభట్టు వలలుడిని గురించి చెప్పి అతడిని పిలిపించుమన్నాడు. విరటుడు వలలుడిని పిలిచి ఆ మల్లుడిని ఎదుర్కొనుమని 
ఆజ్ఞాపించాడు; ధర్మరాజు కనుసైగతో అనుమతించాడు. 


భీముడి కానాడు పండుగగా తోచింది. వివిధ మల్లయుద్ద క్రీడా నైపుణ్యాలతో ఆ మల్లుడిని చాలా సేపు మూడు చెరువుల 
నీళ్ళు (త్రాగించాడు. చివరకు కాళ్ళూ చేతులూ పట్టి గిరగిర తిప్పి నేలపై కొట్టి నెత్తురు కక్కేటట్లు చరచాడు. ఆ మల్లుడు 
లు a లు — ౧ భ్‌ 
భయంకరంగా ఓడిపోయాడు. విరటుడు మెచ్చి వలలుడికి కానుక లిచ్చాడు. వాటిని బీద (ప్రజలకు పంచుకొంటూ వలలుడు 
మత్తగజంవలె వంటశాలవైపు నడిచిపోయాడు. 


వలలుడి మల్లయుద్దమంటే విరటుడి కొక వినోదమయింది. అతడిచేత పులులు, సింహాల వంటి క్రూరమృగాలతో 
పోరించుకొని చూడటం మత్స్యరాజు కొక పీతి అయింది. అట్లా కొన్ని రోజులు తక్కువగా సంవత్సరం పూర్తికావస్తున్నది. 
ఒకనాడు- 


కీచకోదంతం 


మత్స్యరాజు బావమరది, ఆ దేశానికి దండనాథుడు, నూటైదుగురు కీచకులకు పెద్దన్న, రూపాభిమాని, నానాభరణశీలుడు, 
దుర్విదగ్దుడు, బలగర్వితుడు అయిన సింహబలుడు - అక్కగారైన సుదేష్టకు మైక్కటానికి వచ్చి ప్రక్కనే ఉన్న అపూర్వ 
లావణ్యమూర్తి సైరం(ధిని చూచాడు. మొదటి చూపులోనే మదనాఫ్తానికి దాసుడైనాడు. ఆమెపై నుండి చూపును (ప్రక్కకు 
త్రిప్పుకోలేకపోయాడు. అంతవర కాతడు అంతటి అందగత్తెను చూడలేదు. అందుకు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. త్రిమూర్తులకు 
కూడ పొందజాలనంత అందాన్ని సహజంగా పొందగల ఆ సుందరాంగి ఎవరో తెలిసికొనాలని అతడి మనసు ఉరకలు వేసింది. 
తమకంతో తలపులు తల్లడిల్లిపోసాగాయి. అతడికి తెలియకుండానే అతడు మన్మథవికార చేష్టలు పలురకాలుగా (ప్రకటించడం 
ప్రారంభించాడు. 


సైరం(ధ్రివైెపు సూటిగా చూపులో చూపుపెట్టి చూచాడు. ఆమెకు కోపం వచ్చి మొగమంతా చెమట పోసింది. అనుచితమైన 
పనులు ఆచరించటానికి ఆరంభించాడు. ఆమె నివ్వెరపోయింది. ఆమెను కళ్ళతో మింగేటట్లు చూశాడు. ఆమె గజగజవణికిపోయింది. 
ఆమెను సమీపించబోయాడు. ఆమె తెల్లబోయింది. ఆమె భయపడి సాత్తికభావాలు ప్రకటించినా ఆ దుర్విదగ్గుడు అవన్నీ 
మారవికారాలుగా భావించి రాగసాగర నిర్మగ్నుడైనాడు. ఆమెను గురించిన వివరాలను అక్కగారి నడిగాడు. 


కీచకుడి చిత్తవృత్తి సుదేష్లకు చీకాకు కలిగించింది. మాటమార్చి చూచింది. అతడి మనసు మారేటట్టు లేదు. అక్కగారితో 
మాట్లాడటం మాని సైరంధ్రితోనే సంభాషణ మొదలుపెట్టాడు. 'ఓ చంద్రవదనా! నీవంటి అందచందాలు ఈ లోకంలో మరెవ్వరికైనా 
ఉన్నాయా? నీ వెవరి కూతురవు? నీ భర్త ఎవరు? నీ పేరేమిటి?' అని గ్రుచ్చి గ్రుచ్చి అడిగాడు. ఆమె మొగం తప్పించింది. 
అతడు విరహతప్తుడై ఆమె సౌందర్యాన్ని సంకీర్తనం చేయనారంభించాడు. ఆమెను పొందలేకపోతే తనకు (ప్రాణాలు పోతాయనీ, 
ప్రాణం పోయిన తరువాత తనను మరలా పొందవచ్చునా? అని ఆమెను అనునయించాడు. అతడి స్థితిని చూచి సైరం(ధి 
తొందరపాటులేకుండా నేర్పుతో వ్యవహరించటం మేలనుకొన్నది. 


అన్నా! నేనున్న స్థితిని, నా శరీరాన్ని, నా మాసిన చీరలనూ చూస్తే ఏవగింపు కలగటం లేదూ? ఉత్తములు ఇటువంటి 
మదన వికారపు మాటలు మాట్లాడతారా? నీకూ అప్పచెల్లెళ్ళున్నారుగదా! ఇట్లా వ్యవహరించటం ఉచితమా? పైపెచ్చు నేను 
పతివ్రతను. నన్ను ఇట్లా అడుగవచ్చునా?” అని అతడిని నిలవదీసి అడగింది సైరంధ్రి. 

అతడు వినిపించుకొనే స్టితిలో లేడు. ఆమె శరీరాంగాలను వర్లిస్తూ 'పరసతీసంగమం వలన వచ్చే పాపానికైనా 


సిద్దపడతానుగాని, నీ తనూసంగమాన్ని మాత్రం వదులుకొని, బ్రతుకలేను' అని వెంటపడ్డాడు. (ద్రౌపది అతడిని నీచునిగా 
నిశ్చయించి బెదిరించి అదలించడానికి యత్నించింది. 


కథాసారం - 105 
“దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర 
ధ్గర్వాంధ ప్రతివీర నిర్మథనవిద్యా పారగుల్‌ మత్సతుల్‌ 
గీర్వాణాకృతులు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ గీచకా!” 


అని గద్దించింది సైరంధ్రి. కీచకుడు గంధర్వుల బలాన్ని లెక్కచేయకుండా మాట్టాడాడు. “అందని మ్రూనిపండ్ల కొరకు అ(ర్రులు 
చాచి రావణాదులవలె చెడిపోవద్ద'ని సైరంధ్రి మందలించింది. అతడు మొగం చిన్నబుచ్చుకొని సుదేష్షను సమీపించాడు. సైరంధ్రి 
వివరాలను చెప్పుమని బలవంత పెట్టాడు. 


సుదేష్ష కీచకుడికి నీతులు బోధించింది. అతడిని వలచి వలపించే వనిత లెందరో ఉండగా, పరవనితను కోరటం ధర్మం 
కాదన్నది. “లోకంలోని వనితలందరూ ఆమె కాలిగోటికి సరిరా'రనీ, ఆమెను ఏదో ఒక ఉపాయంతో తన వద్దకు పంపకపోతే 
మన్మథతాపంతో మరణించటం తథ్య మనీ కీచకుడన్నాడు. ఆమె మరలా నీతులు చెప్పబోయింది. అతడు వారించి ఆమెకు 
నమస్కరించి “ఇక ఈ వెడమాటలు చాలు. ఆమెను నాతో కలిపే మాటలేవైనా ఉంటే చెప్పుము. లేదా నా చావు నిజం. ఆ మీద నీ 
తమ్ముడిని స్మరించుకొంటూ ఉందువుకాకి అని లేచి వెళ్లబోయాడు. సుదేష్ల మనసులో భయపడింది. చివరకు తమ్ముడికి మాట 
ఇచ్చింది. ఒక రోజులో సైరంధ్రిని మద్యం కొరకు అతడి నివాసానికి పంపుతాననీ, అప్పుడు అభిమతాన్ని తీర్చుకొనుమనీ 
సూచించింది. ఆ మాట విని కీచకుడు ఉప్పాంగిపోయి నిజమందిరానికి పోయి, వివిధ మధురసాలను సిద్దం చేసికొని 
విరహవేదనపడుతూ సైరంధ్రి రాకకొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. 


సుదేష్ష ఆసవ పిపాస అభినయించింది. సైరం(ధ్రిని పిలిచి రుచిగల ఆసవాన్ని కీచకుడి యింటినుంచి తెచ్చి పెట్టుమన్నది. 
తన నా అనుచిత కార్యానికి నియోగించవద్దని సైరంధ్రి బ్రతిమిలాడుకొన్నది. అందుకు సుదేష్ల నిష్టురాలాడింది. సుదేష్ల తమ్ముడికి 
మేలు చేయాలని పన్నుగడ పన్నిందని స్పష్టమైంది. ఆసవ పాత్రను తీసికొని సైరంధ్రి కీచకునింటికి ఒంటిగా బయలుదేరింది. 
తనకు కలుగనున్న ఆపదను స్మరించుకొని మహాపదలకు పరిహారమైన హరినామస్మరణను మనసులో నిలుపుకొని, పుండరీకాక్షుడిని 
అంతః ప్రసన్నుడిని చేసికొని ముందుకు సాగింది. సూర్యనారాయణుడిని స్మరించింది. 'తండ్రీ! నేను నిజంగా పాండవులను 
ఏకచిత్తంతో భావించేదానినైతే నాకెటువంటి కీడూ కలుగకుండా రక్షించే భారం నీదే! అని నమస్కరించింది. సూర్యనారాయణుడు 
వెంటనే ఆమెను రక్షించే నిమిత్తం ఒక రక్కసుని కల్పించి కనపడకుండా ఆమె వెంట రక్షకుడుగా ఉండేటట్టు కరుణించాడు. 
ఎట్టకేలకు మెల్లగా సైరంధ్రి పులిపొదలో లేడి (ప్రవేశించినట్లు కీచకమందిరంలో అడుగుపెట్టింది. 


కీచకు డామెను చూచి సంతోషంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరయిపోయాడు. ఆమె కెదురుపోతూ వింత విలాసాలు 
వెలార్భటం ఆరంభించాడు. ఆమె అతడి వైఖరిని గమనించి గంభీరంగా నించున్నది. “దేవి ఆసవ పిపాసతో మదిర తెమ్మన్నది. 
ఇప్పించండి” అని ముక్తసరిగా పలికింది. కీచకుడు చనువుగా సమీపించి మొగంలో మొగం పెట్టి తమకంతో ఇట్లా అన్నాడు. 
“లీలావతీ! నీవు దేవి దప్పిక తీర్చాలని చూస్తున్నావే కాని, నా దప్పికను నీ రసవత్తర సంభావనతో తీర్చాలని అనుకోవేమిటి? ఇదేం 
న్యాయం చెప్పుము? నీ పొందు నాకిచ్చి ఈ జన్మ సఫలం చెయ్‌. మన్మథుడిని బంటుగా నన్నేలుకో. ఈ సిగ్గుతెరలు మాని 
చెలిమికలిమిని పంచు” అని తొందరపెట్టాడు. 'ఆలస్యమవుతున్నది. దేవి ఎదురుచూస్తూ ఉంటుంది. తడవైతే ఆమె కోపగిస్తుంది. 
తిరిగి వెళ్ళాలి. త్వరగా మదిర నిప్పించండి” అని నిబ్బరంగా పలికింది సైరంధ్రి. దానికి కీచకుడు బాధపడుతూ 'మదిర 
తీసికొనిపోవటానికి మదవతు లెందరో ఉన్నారు. కాని, మదన సుధారసాన్ని అందించగలిగిన నీ అధరాన్ని నేను కోరుతున్నాను. 
నా సైన్య సంపదను, పరిచారికా సహస్రాన్ని నీ కర్పిస్తాను. నా కులకాంతలచేత నీకు సేవలు చేయిస్తాను. నేను నీ కనుసన్నలలో 
మసలుతాను' అని తమకంతో తనను తాను నిగ్రహించుకోలేక ఆమె పైబడి పట్టుకొన్నాడు కీచకుడు. 


కథాసారం - 106 


సూర్యవరం చేత ఆమెను రక్షిస్తున్న అసురశక్తి ఆమె శరీరంలో చేరి కీచకుడిని ఆవలకు తోసింది. వడిగా మందిరాన్ని 
వీడి సైరంధ్రి పరుగు పెట్టింది. కీచకుడు ఆమె వెంటపడ్డాడు. భయంతో ఎక్కడికి పోవాలో తోచక (ద్రౌపది విలవిలలాడింది. 
విరాటరాజు కొలువుతీర్చి ఉండటం తెలియవచ్చింది. ఆ సభవైపు ఆమె పరుగులు తీసింది. జనులు చూస్తున్నారన్న లజ్జ కూడా 
లేకుండా కీచకుడు ఆమెను తరుముకొంటూ వెళ్ళాడు. మదపుటేనుగు జంగమలతను పట్టుకొన్నట్టు, పెద్ద గద్ద ఆడుపామును 
ఒదిసి పట్టినట్టు రాక్షసుడు దేవకాంతను బలవంతాన పొదివినట్టు సింహబలుడు ఆమె తలపట్టి తిగిచి కూలపడటద్రోశాడు. అప్పుడు 


పాంచాలీ రక్షకుడైన రాక్షసుడు కీచకుడిని నేలపై పొరలిపడేటట్టు గట్టిగా కొట్టాడు. తనపాటు ఇతరులు చూడకుండా గబగబా 
లేచి కీచకుడు వెంటనే వెళ్ళలేదు. ఒడుపు తప్పిన మహాసర్పంవలె నిట్టూర్పులు నిగుడిస్తూ ఉన్నాడు. 


ఆ సమయంలో రాజు కొలువులో భీమసేను డుండటంచేత ఈ దృశ్యాన్ని చూచాడు. సతికి జరిగిన ఆ అవమానాన్ని 
సహించలేక అగ్నిహోత్రుడుగా మండాడు. ప్రళయకాల రుద్రాకారంతో మేను పెంచి కీచకుడిని మట్టు పెట్టాలని తలపెట్టి, అతడి 
ఆనతి మీరలేని మత్స్యపతిని కూడా మడియింపచేయాలని ప్రక్కనున్న మహావృక్షాన్ని పెకలించటానికి చూపులు సారించాడు. 
భీముడి అసమయ సాహసం వలన అజ్ఞాతవాసం భంగమౌతుందని కంకుభట్టుగా సభలో ఉన్న ధర్మరాజు నిపుణంగా, ఎవరూ 
బయటివారు తెలిసికొనలేనివిధంగా భీమయత్నాన్ని ఇట్లా వారించాడు. 


“వలలుం డెక్కడ( జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే? 
ఫలితం బై వరశాఖ లొప్పంగ ననల్పటప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా( 
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” 


ధర్మరాజు మాటలలో నిగూఢార్జాన్ని తెలిసికొని భీముడు శాంతించాడు. 


సైరంధ్రిగా ఉన్న ద్రౌపది కీచకుడు లాగగా నేలపైబడి, వేడి నిట్టూర్పులు నిగుడిస్తూ కన్నులవెంట నీరుకారగా, దీనవదనంతో 
లేచి విరటుడి కొలువులోకి వచ్చింది. కోపాతిశయంతో సమయభంగం మాట మరచి సాగ్రహంగా తన భర్తలకు తగిలి వచ్చేటట్లు 
మాట్లాడసాగింది. 'మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఈవిధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ 
మిన్నకుండటం ఆశ్చర్యం కాదా! ఇక ఎవరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో 
ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈవిధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే 
చూస్తూ కూర్చున్న మీలో కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్య్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజు ననాలి. కీచకుడు 
చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదిలిపెడతారా?” అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు 
పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వన వాక్యాలతో సమాధానపరచి పంపాడు. (ప్రజ లామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు. 


ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజ స్వరంతో ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 
'ఓవనితా! నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుదేష్ల సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని 
చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా ఇప్పు డేమైనా వారు కోపాన్ని 
ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలలో ఇంతసేపు శంకలేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం 
సమంజసం కాదు” అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడినుండి కదలలేదు. అప్పుడు ధర్మరాజు మరలా ఇట్టా 
మందలించాడు. “నీవు కులసతీ గౌరవం కించపడేటట్టు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా 
మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. 'కంకభట్ట! నా భర్త నటుడు. ఆ 
మాట నిజం. పెద్దవారివలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతివలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త 
నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి అలికి మర్యాద ఎక్కడుంటుంది?” అని ఆర్తితో అక్కడినుండి వెళ్లిపోయింది సైరంధ్రి. 


కథాసారం - 107 
అంతఃపురానికి వెళ్ళి జరిగినదంతా ఆ రాణికి చెప్పింది సైరంధ్రి. 'దుఃఖించకు. నేను కీచకుడిని దండిస్తా'నని సుదేష్ష 
ఓదార్చింది. ఆమె మాటలు లెక్క సేయకుండా సైరంధ్రి నీకెందుకమ్మా అంతకష్టం? కాలాంతకులు నా పతులున్నారు. వారే 
పగతీర్చుకొంటారులే' అని చెప్పింది. ఆ మాటలకు అంతఃపురంలోని స్త్రీలందరూ భయపడ్డారు. ఆ రాత్రి అందరూ శయనించారు. 


కీచకవధ 


ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముడి వద్దకు రహస్యంగా పోయింది. కరస్పర్శ చేస్తూ మెల్లగా పిలిచి లేపింది. భీమసేనుడు 
మేల్కొన్నాడు. ఇంత అర్హరా[త్రివేళ ఇక్కడికి ఎందుకొచ్చావని అడిగాడు. తెలిసికూడా నన్నడుగుతావేమిటని తన అవమానగాథనంతా 
వివరించి చెప్పింది ద్రౌపది. 'మహా బలులైన మీరందరూ ఉన్నా ఆనాడు దుశ్శాసనుడు ఆ సభలో ఆ విధంగా అవమానం చేశాడు. 
ఆపైన సైంధవు డావిధంగా అనుచితంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ విధంగా కీచకుడు నన్ను పరాభవించాడు”. “అని వాపోయింది. 
ఆ మాటలకు వాయుసుతుడు ఉద్రిక్తుడై 'నన్ను ధర్మరాజు వారించకుండా ఉన్నట్టయితే కీచకుడినీ, మత్స్యపతినీ అక్కడే మట్టుపెట్టి 
ఉండేవాడిని” అన్నాడు. అయితే దానివలన అజ్ఞాతవాస సమయ భంగమయ్యేది. మరలా అరణ్య, అజ్ఞాత వాసాలు చేయవలసివచ్చేది. 
ఆ విపత్తుకు మనమిద్దరమూ కారకులమయ్యేవారం. అందువలన ధర్మజుడు మనలను వారించాడు. ఆయన సత్య(వ్రతనిష్టు'డని 
ద్రౌపది వివరించింది. భీముడి మనసులో ధర్మజుడిపై భక్తి కుదిరేటట్టు ధర్మరాజును కీర్తించింది. 


“ఎవ్వని వాకిట నిభమదపంకంబు । రాజభూషణ రజోరాజి నడ(గు, 

ఎవ్వని చారిత్ర మెల్లలోకములకు । నొజ్జయె వినయంబు నాజపు6 గజపు, 
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి । మానితసంపద లీనుచుండు, 

నెవ్వని గుణలత లేడు వారాసుల । కడపటి కొండపై. గలయం బ్రాకు, 

నతడు భూరి ప్రతాప మహాప్రదీప । దూరవిఘటిత గర్వ్యాంధకారవైరి 

వీరకోటీర మణిఘృణి వేష్టితాంఘై | తలుండు; కేవల మర్త్వ్యు(డె ధర్మసుతుడు?” 


ధర్మజుడి నాయకత్వంలో ధైర్యాన్ని వీడకుండా ధర్మాన్ని సాధించుమని భీముడిని ప్రోత్సహించింది. భీమ పరా(క్రమాన్ని 
పలువిధాల (ప్రశంసించింది. అర్జ్హునాదుల దైన్యానికి జాలిని ప్రకటించింది. సమయభంగం కాకుండా కీచకుడిని చంపకపోతే తాను 
ఉరి వేసుకొనిగాని, నీట మునిగికాని, అగ్నిలోపడికాని, విషం తినిగాని చనిపోతానని చెప్పింది. 


భీముడు చిరునవ్వు నవ్వి ఇట్టా అన్నాడు. 'కమలాక్షీ! కీచకుడిని చంపటానికి నీ వింతగా చెప్పాలా? నిన్ను పరాభవించినవాడు 
ఇప్పటికీ (బ్రతికి ఉండటమే తప్పు. అయినా ఉపాయంతో చంపాలి. వాడు రేపు కూడా నిన్ను సమీపించవచ్చును. నీవు [క్రమంగా 
ఒడబడినట్టు నటించి వాడికి నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని, ఒంటరిగా రమ్మని నిక్రేశించుము. సంకేతస్థలంలో నీ 
బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే, నేను విజృంభించి చంపి నీకు చూపుతాను” -అని 
నిశ్చయించాడు. ఆ విధంగా జరిగేటట్టు యత్నించుమని చెప్పి (ద్రౌపదిని ఆమె శయనమందిరానికి పంపాడు భీముడు. 


తెల్లవారింది. సింహబలుడు ద్రౌపదిపైని మమకారంతో మరొకటి చూడలేక వినలేక సింగారం చేసికొని సుదేష్ల మందిరానికి 
బయలుదేరివెళ్ళాడు. ఆ మందిరంలో ఆమెను దర్శించి, ఏకాంతంలో మనసు విప్పి మాట్లాడి, ఏవిధంగానైనా అంగీకరించేటట్టుచేసి, 
దగ్గరికి తీసికొని, ఆ పైని శయ్యకు చేర్చి మన్మథ రాజ్య సాఫల్యాన్ని పొందాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. దానికి అనుకూలంగా 
ద్రౌపది కూడా ఒంటరిపాటున కనపడింది. ఆమె ఎదుట తన పరా(క్రమాన్ని చెప్పుకొని విరాటనగరంలో తాను కోరిన వనిత 
వశంకాక తప్పదని (ప్రగల్భాలాడాడు. [ద్రౌపది కూడా భీముడు చెప్పిన పన్నాగాన్ని మనసులో ఉంచుకొని అతడివైపు మెత్తబడినట్టు 
చూచింది. మగువలు తమ భంగులు రహస్యంగా ఉండాలని కోరుకొంటారనీ, విచ్చలవిడిగా బాహాటంగా వలపులు వారికి నచ్చవనీ 
అంటుంది. ఆమె హృదయం కనిపెట్టి కీచకుడు ఆమె చెప్పినట్టే నడుచుకొంటానంటాడు. రాత్రివేళ నర్తనశాల రహస్య వర్తనానికి 


కథాసారం - 108 


అనుకూలంగా ఉంటుందని సూచిస్తుంది సైరంధ్రి. కీచకుడు ఉబ్బితబ్బిబ్బై ఆ రాత్రికే ఒంటిగా నర్తనశాలకు వస్తానని చెప్పి 
వెళ్ళుతాడు. ద్రౌపది భీముడి కీ సంగతిని నిపుణంగా తెలియపరుస్తుంది. అత డారాత్రికి కీచకుడిని సంహరిస్తానని పరమోత్సాహంగా 
ప్రతిజ్ఞ చేశా డామెముందు. 


చీకటి పడింది. నర్తనశాలలో గాఢాంధకారం అలముకొని ఉన్నచోట, ఉత్తర విశ్రాంతి తీసుకొనే లీలాపర్యంకం మీద 
భీముడు గుడ్డకప్పుకొని పండుకొని ఉన్నాడు. దానికి దగ్గరలోనే (ద్రౌపది చాటుగా నిలువబడి ఉన్నది. కీచకుడు మన్మథోన్మాదంతో 
సింహముండే గుహాంతర్భాగానికి మాతంగం వచ్చినట్టుగా భీముడిని చేరవచ్చాడు. శయనం మీద సైరంధ్రి ఉన్నట్టు తోచింది. 
కీచకుడు గగుర్సాటుతో సరసభాషణం మొదలు పెట్టాడు. 'వనితా! నీ కిష్టమైన వస్తువులు కానుకలుగా తెచ్చాను. సంతోషంతో 
తీసికో! విచిత్రమేమిటంటే ఎప్పుడూ స్త్రీలే నాకు కానుకలు లంచంగా పెట్టి నన్ను పొందుతూ ఉంటారు. నా రూపాన్ని చూచినా, నా 
లావణ్యాన్ని గమనించినా, నా విలాసాన్ని భావించినా, నా వివేకాన్ని గుర్తించినా ఏ వనిత కూడా నా పొందు విడువలేదు. ఇంతవరకు 
నేనే వనితల నేలుకునేవాడిని; ఇప్పుడు నీవే నన్నేలుకోవాలి! ఆ గౌరవం నీకొక్కతెకే దక్కుతున్నది” -అని అన్నాడు కీచకుడు. 


ద్రౌపదికి కూడా వినపడేటట్టు గొంతు మార్చి కీచకుడితో పరిహాసాలు పలికాడు పవనపుత్రుడు. 'నిన్ను నీవు 
పొగడుకొనటానికి నీ వంటి వాడికే చెల్లింది. ఇక నాసంగతి నీకు తెలియదు. నావంటి ఆడుది ఎంత వెదకినా నీ కెక్కడా 
కనపడదు. పొందటం మరీ కష్టం. నా ఒడలికి నీ ఒడలు తాకితే చాలు. అది ఎట్లా ఉంటుందో నీకే తెలిసి వస్తుంది. నన్ను ఏ 
అబలతోనైనా పోల్చదలుచుకొంటే నీవు తప్పుచేసినట్లే! నను ముట్టి నీవు మరలా వనితల సంగతికి పోగలవా? నేనీ తనువును 
పొందిన ఫలాన్నీ, చిత్తభవ వికారాలన్నీ ఒక్కసారి చవిచూస్తావు. రా' అని వెంటనే లేచి రోషకఠినమైన హాసంతో విజృంభించి 
కీచకుడి శిరస్సు వంచి బలంగా కొట్టబోయాడు భీముడు. కీచకుడు వెంటనే విదుల్చుకొని గంధర్వుడని భావించి భీముడిని కాళ్ళు 
చేతులు పట్టి నేలపై నెట్టాడు. పవనకుమారుడు విజృంభించి కీచకుడిని పట్టాడు. ఇద్దరూ మదేభాలవలె ద్వంద్వయుద్దం సాగించారు. 
భీముడు గూఢమర్దన (క్రియలతో కీచకుడిని చంపి, కాళ్ళూ చేతులూ కడుపులోకి చొప్పించి ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. 
ఆ వికృతాకారాన్ని (ద్రౌపదికి చూపి “ఇదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమానభారాన్ని మాన్సాను ద్రౌపదీ! నీ చింత 
తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్ను అవమానించదలచుకొన్న 
ఎంతటి వీరుడిగతి అయినా ఇంతే! ఇది తెలిసి ఆనందించు” అని పలికాడు భీముడు. భీముడిని ఉత్తమనాయకుడిగా కీర్తించింది 
ద్రౌపది. 


ఉపకీచక నధ 


భీముడు వంటశాలకు వెళ్ళాడు. (ద్రౌపది నర్తనశాల బయటకు వచ్చి కావలివారలను పిలిచి, కీచకమరణాన్ని ప్రకటించింది. 
ఉపకీచకులూ కీచక శవాన్ని గమనించారు. (ద్రౌపదియే దీనికి కారణమని భావించి ఆమెను తెచ్చి అతడి శవానికి కట్టి శ్మశానానికి 
తీసికొని శోకిస్తూ ఎలుగెత్తి వెళ్ళసాగారు. (ద్రౌపది గంధర్వులను పిలిచింది; రక్షించండని రోదించింది. ఆ సంగతి గమనించిన 
భీముడు ఉపకీచకులను సంహరించి, (ద్రౌపదిని విడిపించి రహస్యంగా తన వంటశాలకు చేరాడు. (ద్రౌపది సుదేష్ల మందిరానికి 
చేరింది. 


విరాటుడు కీచకోపకీచకుల మరణవార్త విని భార్యతో సహా విచారించాడు. సైరంధ్రిని అంతఃపురం నుండి పంపివేయడానికి 
నిశ్చయించాడు. ఆ పని సుదేష్లకు అప్పగించాడు. కాని, సైరంధ్రి పదమూడు రోజులు మాత్రమే అంతఃపురంలో ఉండటానికి 
అనుమతి కోరింది. అట్లా చేస్తే గంధర్వులు మేలు చేస్తారనీ లేకపోతే ఆగ్రహిస్తారనీ చెప్పింది. సుదేస్ల భయంతో మారుమాటాడలేక 
ఆమె కోరికను అంగీకరించి, అంతఃపురంలో ఉండటానికి అంగీకరించింది. 


దుర్యోధనుని దురాలోచన 


పాండవుల అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయాలని దుర్యోధనుడి దుర్మం(త్రం. నలుదిక్కులా చారులను పంపాడు. వారు 
పాండవుల తెరగును గుర్తించలేక నిరాశతో తిరిగి వచ్చారు. అయితే, 'మత్స్యదేశంలో కీచకుడినీ, ఉపకీచకులనూ ఒక (స్త్రీ 


కథాసారం - 109 


కారణంగా నడిరేయి గంధర్వులు అతి విచిత్రంగా, భయంకరంగా చంపారు. విరాటు డెంత ప్రయత్నించినా గంధర్వులు 
కనపడలేదట” అని విన్నవించుకొన్నారు. దుర్యోధనుడు కర్ల దుశ్శాసన శకునులతోనూ భీష్మాదులతోనూ చర్చలు జరిపాడు. 
ధర్మరా జెక్కడ ఉంటే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటుందనీ, గోధనం అధికంగా పెంపొందుతుందనీ, పాడి సమృద్దిగా ఉంటుందనీ 
భీష్ముడు తెలియజెప్పాడు. అప్పటి దేశాలన్నింటిలో మత్స్యదేశం సుభిక్షంగానూ, సమృద్దంగానూ ఉన్నట్టు చారుల వలన (గ్రహించారు. 
మరొక నిదర్శనం. బాహుయుద్దంలో సింహబలుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు సమాన బలురు. కాబట్టి, గెలుపు ఈ 
నలుగురిలోనే ఒకరిపై మరొకరికి కలుగుతుంది. ఈ విధంగా ఊహించగా కీచక మర్దనుడు భీముడే కావచ్చునని నిశ్చయించారు. 
మత్స్యదేశంలో పాండవుల ఉనికిని దుర్యోధనాదులు శంకించారు. 


దుష్ట్రచతుష్ట్రయం ఒక పన్నాగం సిద్దం చేసింది. మొదట విరాటుని గోధనాన్ని అపహరించాలి. దానిని రక్షించటానికి 
మారువేషాలలో ఉన్న పాండవులు బయటపడతారు. పోరు చేస్తారు. వారిని గుర్తించి మరలా అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలి 
అని వ్యూహం పన్నారు. మొదట సుశర్మ దక్షిణదిశగా విరాటనగరాన్ని ముట్టడించి గోవులను హరించాలి. దానితో విరటుడు 
ససైన్యుడై ఆ వైపు నడచి యుద్దాన్ని సాగిస్తాడు. వెనువెంటనే ఉత్తరదిశగా కౌరవులు దాడి చేసి గోవులను హరించాలి. ఆ 
సమయంలో గోధనాన్ని, రాజును, తమను రక్షించుకొనడానికి పాండవులు బయటపడి యుద్ధానికి రాకమానరు. (వ్రతభంగానికి 
పాల్పడకమానరని చిక్కని చక్కని రచన చేసికొని దుర్యోధనుడు గోగ్రహణ ద్వయ యాత్రలకు రణభేరి మోగించాడు. 


దక్షిణ గోగ్రహణం 


బహుళాష్ట్రమినాడు సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు. సుశర్మ సైనికులచేత దెబ్బలు తిన్న గోపాలురు విరాటుడికి 
గోగ్రహణ వృత్తాంతాన్ని విన్నవించుకొన్నారు. విరాటుడు సుశర్మ సాహసానికి కోపించి రాజధానిలో రణభేరి (మోగించి సైన్యాన్ని 
క్షణాలలో సమీకరించాడు. స్వయంగా తాను రథమెక్కి ఊరి వెలుపల సిద్దమైనాడు. అతడి వెంట అతడి తమ్ముడు శతానీకుడు, 
అతడి తమ్ముడు మదిరాశ్వుడు, అతడి అనుజుడు సూర్యదత్తుడు రథాలతో సిద్దమైనారు. మత్స్యభూపాలుడి పెద్దకొడుకు 
శంఖుడు సైన్యాలన్నింటినీ మోహరించి విభీషణ శంఖాన్ని పూరించాడు. అందరూ యుద్దయా(త్రకు సిద్దమయ్యారు. 


అంతలో కంకుభట్టు విరాటుడితో ఒక మనవి చేసికొన్నాడు. తాను, వలలుడు, దామ(గ్రంథి, తం(త్రీపాలుడు కూడ 
శస్తాస్తప్రయోగాలు తెలిసినవారు కాబట్టి యుద్దానికి రథాలపై తీసికొనిపోవట ముచితమని పేర్కొన్నాడు. ఆ రాజు సంతోషించి 
వారందరికీ సముచిత రథాల నిచ్చి తమలో కలుపుకొని యుద్దయా(త్ర సాగించాడు. 


విరాట సుశర్మల సైన్యాలు సంకులంగా సమరం చేశాయి. విరాట విజృంభణం సుశర్మకు భారమైంది. సుశర్మ విరాటుడి 
మీద రథాలతో దొమ్మియుద్దం చేసి అతడి తేరు విరుగగొట్టి బందీగా పట్టి తన రథం మీద పెట్టి సమరాన్ని సాగించాడు. 
ధర్మరాజు దానిని గమనించి భీముడిని హెచ్చరించి తమ కాశ్రయ మిచ్చిన విరాటుడిని విజయుడిని చేయుమని ఆదేశించాడు. 
అయితే, భీముడు వృక్షాలను పెకలించి భీకరయుద్దం చేసి తన ఉనికిని బయటపెట్టుకొనకుండా నకుల సహదేవులు చ(క్రరక్షకులుగా 
గదా, చక్ర, కోదండాలతోనే పోరి విజయం సాధించాలని నిర్దేశించాడు. భీముడు ధర్మజాదులు చూస్తుండగానే సుశర్మ సైన్యాన్ని 
కార్చిచ్చువలె చుట్టుముట్టి ఊచకోత కోశాడు. వేల రథాలను నేలమట్టం చేశాడు. ధర్మజుడు కూడా బాణాలతో సుశర్మ సైన్యాలను 
ధ్వంసం చేశాడు. విరటుడు తప్పించుకొని భూమి మీదకు దూకి గదతో యుద్దాన్ని ఆరంభించాడు. సుశర్మ రథాన్ని విరగగొట్టాడు. 
భీముడు సుశర్మ రథం మీదకు దూకి అతడిని పెడరెక్కలు విరిచి కట్టి బంధించాడు. అతడి సేనానులు భయంతో కొందరు 
పారిపోయారు; మిగిలినవారు లొంగిపోయారు. పాండవుల కారణంగా విరాటుడికి విజయం లభించింది. 


విరటుడు ధర్మజుడికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. “నీవు నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడావు. దీనికి తగిన బహుమానాన్ని 
నేనే మివ్వగలను? నా సింహాసనాన్ని నీవు స్వీకరించుము. ఈ శరీరం ఈ సంపద ఈ రెండూ నీ విచ్చినవే ఇప్పుడు. కాబట్టి ఆ 
రెంటినీ నీకే సమర్పిస్తాను. స్వీకరించి మత్స్యదేశాన్ని రక్షించుము. నాచేత సేవలు కొని నన్ను మన్నించుము” అని వేడికొన్నాడు. 


కథాసారం - 110 


ధర్మరాజు వినయంగా 'నేను మీ దేశంలో ఉన్నాను. మీ (ప్రాపున ఉన్నాను. మిమ్మల్నీ, మీ దేశాన్నీ రక్షించటం నా ధర్మం. ఇందులో 
నన్ను ప్రత్యేకంగా పొగడవలసిన అవసరం లే' దని పేర్కొన్నాడు. కంక, వలల, దామ(గ్రంథి, తం(త్రీపాలుల యుద్దనైపుణ్యాన్ని 
విరటుడు మెచ్చుకొన్నాడు. ధర్మజుడు చేసిన సహాయానికి కోరిన కోర్కె తీర్చి బుణ విముక్తుడ నౌతానని విరటుడన్నాడు. దానికి 
ధర్మరాజు సుశర్మను సపరివారంగా క్షమించి విడిచిపెట్టుమని కోరాడు. విరటుడు సంతోషంగా అంగీకరించి దానిని అమలు 
చేశాడు. 


గోధనం తిరిగి చేతికి లభించింది. విరటుడు విజయోత్సవాన్ని నగరంలో జరుపుకొనటానికి చారుల చేత కబురు 
పంపాడు. విరాటనగరం విజయోత్సవ శృంగారాలతో కళకళలాడుతున్నది. 


ఉత్తర గోగ్రహణం 


నవమినాడు ఉదయమే దుర్యోధనుడు భీష్మద్రోణకృపాదులైన వీరులందరూ కలసిరాగా అపారసైన్యంతో ఉత్తరదిక్కున 
విరాటుడి గోవులను ముట్టడించి మరలించి హస్తినవైపు తోలుకొనిపోసాగాడు. ఆ విపత్తును గవాధ్యక్షుడు రాజధాని అంతః 
పురంలో ఉన్న భూమింజయుడిని దర్శించి విన్నవించుకొన్నాడు. అపార కురు సైన్యాన్ని ఎదుర్కొని గోధనాన్ని రక్షించుకొని అభిమానాన్ని 
కాపాడుకొమ్మని కోరాడు. ఉత్తరుడు కౌరవులపై దాడి వెడలటానికి సిద్దమయ్యాడు. కాని, తగిన సారథి నగరంలో లేడని 
తెలిసికొన్నాడు. సారథిని సమకూర్చండని ఆజ్ఞాపించాడు. తగిన సారథియే కనుక దొరికితే దుర్యోధన, భీష్మ కర్ల, కృప, 
(ద్రోణాశ్వత్త్హామాది వీరులందరితో రణరంగంలో పార్టుడివలె పోరి గోవులను అవలీలగా తిరిగి తెస్తానని ప్రకటించాడు. 

ఆ మాటలు (ద్రౌపది విన్నది. అప్పు డేర్పడిన క్రిష్పపరిస్థితిని పేడిరూపంలో ఉన్న అర్జునుడికి చెప్పింది. అజ్ఞాతవాసకాలం 
ఆ రోజుతో ముగుస్తున్నదని గమనించి పార్టుడు తన సారథ్యానికి ఉత్తరుడు ఒప్పుకొనేటట్టు చేయుమని (ద్రౌపదిని కోరాడు. ఆమె 
బృహన్నల రథచోదనశక్తిని గురించి ఉత్తరకు చెప్పి, ఆమెఅన్న అయిన ఉత్తరకుమారుడికి నివేదించుమన్నది. పూర్వం ఖాండవ 
దహన సమయంలో బృహన్నల అర్జునుడికి రథసారథిగా ఉండి విజయాన్ని సాధించటానికి తోడ్పడ్డాడని ఉత్తర ఉత్తరకుమారుడితో 
చెప్పింది. 

భీష్మాదులతో యుద్దం చేయబోతూ పేడివాడిని సారథిగా పెట్టుకొంటే అపహాస్యాల పాలౌతానని ఉత్తరుడు మొదట 
ఒప్పుకొనలేదు. కాని, (ద్రౌపది కూడా బృహన్నల నేర్పును చెప్పి ఒప్పించటంతో అంగీకరించాడు. ఉత్తర బృహన్నలను రథసారథిగా 
ఉండటానికి కోరింది. ఉత్తరుడు కూడా అతడిని ఆహ్వానించాడు. అర్జునుడివలె తనకూ విజయాన్ని కలిగించుమని కోరాడు. 
బృహన్నల రథాన్ని ఆయత్తం చేశాడు. ఉత్తర తనకు కురువీరుల తలపాగాలను బొమ్మపొత్తిళ్ళుగా తెచ్చి పెట్టమని బృహన్నలను 
కోరుకొన్నది. అందుకు బృహన్నల అంగీకరించాడు. ఉత్తరుడు రథమెక్కాడు. ఉత్తరదిశగా రథాన్ని పోనిచ్చాడు బృహన్నల. 


నగరం వెలువడుతున్నది రథం. గోవులను తరలించుకొని వెళ్ళుతున్న కారవసైన్యం వలన రేగిన ధూళి ఆకాశాన్నంతా 
జేవురురంగుతో అవరించుకొని ఉన్నది. ఎట్టఎదుట కౌరవసేన భీషణంగా నిలువబడి ఉన్నది. ఉత్తరు డాసేనను చూచి నిలువెల్లా 
కంపించిపోయాడు. తడబడుతూ ఇట్టా అన్నాడు: 


“భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు, దుర్యోధన 
(గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్లంబు, శస్త్రాస్తజా 
లోష్మస్సార చతుర్విధోజ్ఞుల బలాత్యుగ్రం, బుద([గ్రధ్వజా 
ర్చిష్మత్యాకలితంబు సైన్య మిది యే జేరంగ శక్తుండనే?” 


“ఆ మహావీరుల ముందు నేనెంత, నా బలమెంత? కౌరవ బలమింత ఉంటుందని తెలియక యుద్దానికి వచ్చాను. 
ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు” అని గడగడ వణుకుతూ రథాన్ని వెనక్కు (త్రిప్పుమన్నాడు ఉత్తరకుమారుడు. 


కథాసారం - 111 


బృహన్నల అతడికి నగరంలో చేసిన ప్రతిజ్ఞలను జ్ఞాపకం చేశాడు. ‘విజయం దేవుడెరుగు, పసులమాట దయ్యమెరుగు, 
పడతుల సంతోషం ముఖ్యం కాదు. వీరితో నేను యుద్దం చేయలే” నని నీరు కారిపోయి మాట్లాడాడు ఉత్తరుడు. అప్పుడు 
బృహన్నల ఉత్తరకుమారుడికి ధైర్యం చెప్పాడు. ఉత్తమవీరుడుగా విజృంభించి కురువీరులమీద విజయాన్ని సాధించటం కార్యం 
కాని, వెనుదిరిగి పోవటం కాదని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. ఒంటరిగా యుద్దం చేయలేనని ఉత్తరుడు వెనుకాడాడు. 
ధైర్యం తెచ్చుకొని కౌరవ సైన్యాన్ని ముట్టడించి గోవర్గాన్ని కొనిపోవాలి కాని ఈ భయమెందుకు? సైరంధ్రి నన్ను గురించి చెప్పిన 
తరువాత సారథిగా ఎన్నుకొన్నావు. నేను నొగలెక్కిన తరువాత మడమ త్రిప్పటమనే మాట ఉండకూడి దని రథాన్ని వివ్వచ్చుడు 
ముందుకు పోనిచ్చాడు. 


ఉత్తరుడు భయకంపితుడయ్యాడు. 'పారిపోతే పౌరులు నవ్వుతారని ప్రాణాలు పోగొట్టుకొంటానా? నన్ను ఆపబోకుము 
నీకంత (కొవ్వు అరగకపోతే యుద్ధం చేయి” అని బాణాలూ విల్లంబులూ రథంమీద పడవేసి నేలమీదకు దూకి సిగ్గువదలి 
పురంవైపు పరుగు తీయటం ప్రారంభించాడు. బృహన్నల గుర్రాలను ఆపి, నొగలు దూకి ఉత్తరుడిని పట్టి తీసికొని రావటానికి 
అతడి వెంట పరుగెత్తసాగాడు. 


బృహన్నల ఆకారాన్నీ గమనాన్నీ గమనించి కౌరవులు అనుమానంలో పడ్డారు. రూపం పౌరుషం, తీరు (సైణం. బాహువుల 
వైనం నడిచే వైఖరి అర్జునుడిది. బహుశః పార్టుడు అజ్ఞాతవాసంలో ఈ వేషంలో ఇక్కడ ఉన్నాడేమో! దక్షిణ గో గ్రహణానికి సారథులందరు 
పోగా మిగిలిన ఇతడిని పట్టుకొని ఉత్తరుడు తెచ్చాడేమో! కౌరవ సైన్య బలాబలాలు తెలియక మొదట రథమెక్కి వచ్చినా రాజకుమారుడు 
భయపడి తిరిగి పోతున్నాడేమో-నని పరిపరివిధాల భావించటం మొదలుపెట్టారు కౌరవవీరులు. 


మదకరి గమనంతో అర్జునుడు సాగి ఉత్తరుడిని నిలువరించాడు. ఉత్తరుడు వెలవెలపోయాడు. నోట తడియారి 
తల్లడిల్లాడు. శరీరమంతా చెమటలు కారిపోయాయి. కాళ్ళూ చేతులూ గజగజ వణికిపోయాయి. గుండె దడదడ కొట్టుకొన్నది. 
దీనదృష్టులతో కంపించిన గొంతుతో తనను వదలిపెట్టుమని బృహన్నలను వేడుకొన్నాడు. వదలితే విలువైన కానుక లిస్తా 
నన్నాడు. తన కొరకు ఆతురతతో ఎదురు చూచే అమ్మ దగ్గరకు తొందరగా వెళ్ళాలన్నాడు. ఇట్టా ఎన్నో రకాలుగా దీనాలాపాలను 
చేస్తున్న ఉత్తరుడికి అర్జునుడు ధైర్యం చెప్పి, కురువీరులతో యుద్దం తానే చేస్తాననీ, ఉత్తరుడిని రథసారథ్యం చెయ్యుమనీ 
కోరాడు. అతడంగీకరించక పోయినా బలవంతాన నొగలమీద కూర్చుండబెట్టి శమీవృక్షంవైపు రథాన్ని పోనిచ్చాడు. 


పేడిరూపంలో ఉన్నా (ప్రతాపతేజుడివలె నివురుగప్పిన నిప్పువలె ఉన్న బృహన్నలను అర్జునుడిగా అనుమానించారు 
భీష్మద్రోణులు. అజ్ఞాతవాసం గడువు పూర్తికాకుండా బయటపడుతున్నాడేమిటని ద్రోణుడు భీష్ముడిని అడిగాడు. భీష్ముడు కాలాన్ని 
లెక్కగట్టి గడువు ముగిసిందనీ, ప్రతాప ప్రకటనకు సమయం ఆసన్నమైందనీ గూఢంగా హెచ్చరించాడు. ఆచార్యుడు అర్జునుడికి 
సమయభంగం లేదని (గ్రహించాడు. 


“సింగం బాకటితో గుహాంతరమునం జేడ్చాటు మై నుండి మా 
తంగ స్ఫూర్ణిత యూధ దర్శన సముద్యత్రోధమై వచ్చు నో 
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీండె వ 

చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్టేమాభిరామాకృతిన్‌.” 


“అర్జునుడితో సమానంగా పోరగలిగిన వీరులు మనలో ఉన్నారా? అనేదే అనుమానం. పరమేశ్వరుడిని పీతుడిని చేసి 
పాశుపతా(స్రాన్ని సంపాదించాడని విన్నాం. అతడికి ఆవులను మరలించటం అవలీలి. 


ఆ మాటలు విని కర్టుడు కటకట పడ్డాడు. వాండన పక్షపాతంతో ఆచార్యుడు పార్టుడిని పొగడాడని ఈసడించుకొన్నాడు. 
అర్జునుడే కనుక వస్తే యుద్దంలో బాణాలతో సమాధానం చెపుతానని బీరాలు పలికాడు. దుర్యోధనుడు అర్జునుడిని గుర్తించి మరల 
పాండవులను అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపుదామని హెచ్చరించాడు. భీష్మద్రోణాశృత్తామలు వారి మాటలకు తమలో తాము 
నవ్వుకొని ఊరకున్నారు. 


కథాసారం - 112 
అర్జునుడు శమీవృక్షం దగ్గర రథం ఆపాడు. ఉత్తరుడిని ఆ వృక్షం ఎక్కించి ఆయుధాల మూటలోనుండి గాండీవాన్నీ, 


అక్షయతూణీరాలనూ తీయించాడు. తాను అర్జునుడి నని ఉత్తరుడికి తెలియబలికాడు. అజ్ఞాతవాసవ్రతకాలం పూర్తి కావటంతో 
నిజతేజోరూపాన్ని మరల పొందాడు. గాండీవధారియె రథమెక్కాడు. 


ఉత్తరుడు బృహన్నలను అర్జునుడిగా తెలిసికొని పరమానందభరితుడయ్యాడు. తెలియక పలికిన పలుకులకు మన్నింపుమని 
వేడుకొన్నాడు. అర్జునుడు ఉత్తరుడిని వాత్సల్యంతో కౌగిలించుకొన్నాడు. పార్గుడి రథానికి సారథిగా ఉండాలని ఉత్తరుడి మనసులో 
ఎప్పటినుండో కోరికగా ఉండేది. అది ఈనాటికి తీరిందని సంతోషపడ్డాడు. అర్జునుడు రథారూఢుడై గాండీవాన్ని చేపట్టి గుణధ్వని 
చేశాడు. దేవదత్తాన్ని పూరించాడు. దిక్కులు దద్దరిల్హాయి. కపిధ్వజం రెపరెపలాడింది. కిరీటం సూర్యకాంతులను ప్రసరించింది. 
కౌరవవీరులు అర్జునుడిని గుర్తించారు. ఇక యుద్దం తప్పదనుకొన్నారు. 

అప్పుడు [ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని పిలిచి “ఇక పార్టుడు పరాక్రమాన్ని ప్రదర్శించబోతున్నాడు. అందరూ ఇక 
యుద్దానికే సిద్దంకం' డని హెచ్చరించాడు. 'అజ్ఞాతవాసకాలం పూర్తికాకుండా పాండవులను గుర్తించి మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపాలనే గదా ఇంతయత్నం చేసింది. దీనికి విచారపడవలసిన పనిలేదు" అని అన్నాడు సుయోధనుడు. ద్రోణాచార్యులను 
అధిక్షేపించాడు. అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసించిన కృపాచార్యుడిని కర్టుడు తూలనాడాడు. అందుకు అశ్వత్సామ ఆ(గ్రహించాడు. 
దుర్యోధనుడు వారందరినీ సమాధానపరిచి భీష్ముడివద్దకు వెళ్ళి పాండవులకు అరణ్య అజ్ఞాతవాస కాలం పూర్తి అయిందా? 
తెలియజెప్పు మన్నాడు. భీష్ముడు పూర్తి అయిందని నిష్కర్ష చేశాడు. గడువు పూర్తి అయిన తరువాత అడుగు ముందుకు వేస్తున్న 
అర్జునుడిని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. ఇట్లా హితవు కూడా చెప్పాడు. 


“వచ్చినవాడు ఫల్నును6 డవశ్యము గెల్తుమనంగ రాదు; రా 

లచ్చికి నై పెనంగిన బలంబులు రెండును గెల్వవచ్చునే? 

హెచ్చగు6 గుందగుం; దొడరు టెల్ల విధంబుల కోర్చు; టట్టుగా 
కిచ్చ దలంచి యొక్కమెయి నిత్తజి. బొందగు చేతయుం దగున్‌.” 


ఈ మాటలకు సుయోధనుడు చిరునవ్వు నవ్వి 'మనకూ పాండవులకూ పొత్తు కుదరదు. నేను రాజ్యభాగ మీయను. 
యుద్దం చేసి పరా(క్రమాన్ని ప్రదర్శించటమే నా ఇష్టం” అని స్పష్టం చేశాడు. 
భీష్మాదులు చిన్నబుచ్చుకొన్నారు. కవ్వడి గాండీవ గుణధ్వని కౌరవవీరులకు హెచ్చరిక చేసింది. అందరూ వ్యూహం 
పన్ని సమరానికి సన్నద్దమయ్యారు. 
ఠా 


అర్జునుడు ముందుగా గోవులను మళ్ళించి, ఆ తరువాత వ్యూహంలో ఉన్న కురువీరులపై దాడి చేయాలని 
నిశ్చయించాడు. భీష్మద్రోణులకు నమస్కార బాణాలను యోగక్షేమ బాణాలను పాదాల వద్ద చెవులవద్ద పడేటట్టు వేసి వారి 
వాత్సల్యాన్నీ ప్రశంసలనూ చూరగొన్నాడు. ఆ తరువాత అర్జునుడు కౌరవసైన్యంమీద విరుచుకపడ్డాడు. అందరినీ రక్తసిక్తం 
చేశాడు శరపరంపరలతో. 


“శక్తి సార ధనంజయాయత భుజాసంరంభ గాండీవని 

ర్ముక్త (క్రూర శరావలీ దళిత శత్రువ్రాతముల్‌ శోణితా 
సిక్తాకారత( బొంది సాంద్ర కుసుమశ్రేణీ విలాసోల్లస 

ద్రక్తాశోక తరు వ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌”. 


కథాసారం - 113 


కౌరవ సైన్యవ్యూహంలో అర్జునుడు మధ్యభాగంలో (ప్రవేశించి సేనను రెండు పాయలుగా చీల్చాడు. ఆ మీద అడ్డంగా 
దాడి చేశాడు. నాలుగు మూలలా కలయ తిరిగాడు. పెక్కురకాల రథచం(క్రమణ విధానాలను (ప్రదర్శించి పార్టుడు సైన్యాన్ని 
కలతపెటాడు. ఒక సముద్రంలో మహామత్స్యం విచ్చలవిడిగా విహరిసూ సంక్షోభాన్ని కలిగించినటయింది అర్హునుడి యుద 

లు జాని a [| జ ఠా 
రథయాత్ర. 

అర్జునుడు మహావీరులపై బాణాలు సంధించాడు. ద్రోణాచార్యుడిని డెబ్బై బాణాలతో కొట్టాడు. అశృత్తామను ఏడు 
బాణాలతో చరిచాడు. కృపాచార్యుడిని పది బాణాలతో బాదాడు. దుశ్ళాసనుడిని పదునైదు బాణాలతో కొట్టాడు. శకునికి ఎనిమిది 
బాణాల రుచి చూపించాడు. భీష్ముడి మీద అరవై బాణాలను అనుసంధించాడు. కర్ణుడి సారథిని, గుర్రాలను చంపి, మర్మాంగాలు 
చేదించేటటు అతడిని కొటాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక కౌరవనీరులు తలడిలారు. భీష్ముడి అండన చేరి తల దాచుకొన్నారు. 

cy లు లు ౧ oe 
భీష్ముడు వారినందరిని పురికొలిపి యుద్దాన్ని ముమ్మరం చేశాడు. 


అర్జునుడు కర్టుని డీకొనాలని యత్నించాడు. నడుమ చిత్రాంగదాది కురుకుమారులు చాలామంది కలిసి అడ్డుపడ్డారు. 
వారిలో కొందరిని పార్టుడు ఓడించాడు. కొందరిని చంపాడు. కర్షుడి తమ్ముడు సంగ్రామజిత్తు వివ్వచ్చుడి మీదకు వచ్చాడు. 
కాని, అతని చేతిలో చచ్చాడు. తమ్ముడి చావు చూచి కోపించి కర్ట్షుడు అర్జునుడిపై విజృంభించాడు. పోరు ఘోరంగా సాగింది. 
నరుడి రథ తురగాలను నాలుగు బాణాలతో కొట్టాడు కర్షుడు. ఉత్తరుడిని ఆరు బాణాలతో, రథాన్ని ఎనిమిది బాణాలతో, 
టెక్కాన్ని పది బాణాలతో, అర్జునుడి శరీరాన్ని అరవై బాణాలతో కొట్టాడు. అర్జునుడికి రోషం పొంగింది. కర్షుడి శిరాన్ని, 
లలాటాన్ని, కంఠాన్ని, బాహువులను, వక్షస్థలాన్ని బాణాలతో గుప్పించాడు. ఆ ధాటికి ఓర్వలేక కర్లుడు రణరంగాన్ని వీడి 
వెళ్ళిపోయాడు. అతడిని చూచి నవ్వుతూ అర్జును డిట్లా అన్నాడు: “వీ డొకడు కురుబలంలో నేనే మహావీరుడిని - అంటాడు. వీడి 
పరా(క్రమం ఇట్లా నీరుగారింది.” 


అర్జునుడు రథాన్ని (ద్రోణాచార్యుడివైపు మళ్లించుమన్నాడు ఉత్తరుడితో. ఎ(ర్రని గుర్రాలు కట్టి రథం మీద వీరమూర్తివలె 
నిలుచున్న (ద్రోణుడికి సూటిగా రథం సాగింది. పార్టుడు గురువుకు నమస్కరించాడు. చాలా కాలం అడవులలో ఉండి అగచాట్లు 
పడ్డాం. ఇప్పుడు యుద్దం చేసే అవకాశం దొరికింది. మాయందు దయచూపండి' -అని ప్రార్ధించాడు. ముందు మీరు బాణం వేస్తే 
కాని నేను వేయను” అని అర్జును డనగానే ద్రోణుడు ఇరవై వాడిబాణాలు కిరీటిపై సంధించాడు. వాటి నతడు మధ్యలోనే 
విరుగకొట్టాడు. ఇరువురూ మత్తేభాల వలె ఢీకొన్నారు. ఇం|ద్రాగ్ని వాయు వరుణాది దేవతాకాలైన బాణా లొకరిపై మరొకరు 
వేసికొన్నారు. విరుగుడు అస్త్రాలను కూడా ప్రయోగించుకొన్నారు. యుద్దభూమంతా చీకట్లు క్రమ్మినట్టయింది. భయంకర యుద్దం 
ఇరువురి మధ్య సాగింది. అర్జునుడి యుద్దం ముందు గురుడుగాని, హరుడు గాని నిలువగలరు గాని మరొకరికి సాధ్యమౌతుందా? 
అని దేవతలు మెచ్చుకొన్నారు. (ద్రోణుడిని బాణాల వెల్లువలో పార్టుడు ముంచాడు. సైనికులు హాహాకారాలు చేశారు. అంతలో 
అశృత్తామ తన తండ్రికి తోడువచ్చి అర్జునుడి పై బాణాలు గుప్పించాడు. అతడు కూడా రెట్టించి గుప్పించాడు. ఇరువురి నడుమా 
మహేంద్ర వృత్రాసురుల యుద్దంవలె పోరు సాగింది. అశ్వత్తామ తూణీరాలు ఓటువోయాయి. అర్జునుడి అక్షయ తూణీరాలు 


'పంపుగాంచాయి. 


అశ్వత్థామను వదలి అర్జునుడు కృపాచార్యుడిని ఢీకొన్నాడు. ఇరువురికీ సంకులంగా సమరం జరిగింది. పార్భుడు 
పంతంతో కృపాచార్యుడి రథం విరుగగొట్టాడు. అతడు అశ్వత్తామరథమెక్కి తొలగిపోయాడు. అడ్డం వచ్చిన సైన్యాన్ని నురుమాడుతూ 
విజయుడు భీష్ముడివైపు రథం పోనిచ్చాడు. మదించిన ఆబోతులవలె రంకెలు వేసికొంటూ తాతా మనుమడూ శరయుద్దంలో 
కలియబడ్డారు. పితామహుడు వివిధా(స్త ప్రయోగాలు చేస్తే వాటిని వివ్వచ్చుడు విఫలం చేశాడు. పై పెచ్చు భీష్ముడి విల్లును 

య న మ్‌ ౧ 
రెండుసార్లు విరుగగొట్టాడు. రెండవసారి మరొక విల్లందుకొనేలోగా అతడి వక్షంలో బాణాలు నాటాడు. వాటికి భీష్ముడు ఒరిగి 
పడబోయి రథకంబాన్ని ఆలంబనంగా చేసికొని నిలబడ్డాడు. ఆ స్థితిలో సారథి భీష్ముడి రథాన్ని ప్రక్కకు తీసికొనిపోయాడు. 


కథాసారం - 114 


అర్జునుడు గాండీవ గుణాన్ని మోగించుకొంటూ భుజబలం (ప్రదర్శిస్తూ రథంమీద నిరాఘాటంగా పోతుంటే కర్ణ కృపాచార్యాది 
ప్రభృతులందరూ కళ్ళప్పగించి చూస్తూ నిలుచుండిపోయారు. 


విజయుడు క్రమంగా - తమ్ములూ ఆప్త్రభృత్యులు పరివేష్టించి ఉండగా మధ్యలో దుర్యోధనుడు నిలిచి ఉన్న చోటుకు 
రథాన్ని పోనిచ్చాడు.ముందుగా రెండు బాణాలు వక్షస్థలం మీద కొట్టాడు. దుర్యోధనుడు బొమలు ముడిచి వాడి బాణాన్ని 
పార్టుని నొసలిపై నాటాడు. ఇంతలో వికర్ణుడు ఒక భద్రగజం మీద కెక్కి అర్జునుడికి అడ్డం వచ్చాడు. క్రుద్దుడై అర్జునుడు ఒక్క 
బాణంతో ఏనుగును కూలగొట్టాడు. వికర్ణుడు వెల్లకిలబడి లేచి పరుగెత్తాడు. దుర్యోధనుడిని శరపరంపరతో ముంచెత్తుతున్నాడు 
వివ్వృచ్చుడు. రారాజు వెనుకంజ వేస్తున్నాడు. రాజును రక్షించుకొనటం వీరుల బాధ్యతగా గుర్తించండని ఎలుగెత్తి చాటుతున్నాడు 
కర్టుడు. ద్రోణాదు లతడి మాటలు పట్టించుకొనే స్థితిలో లేరు. అర్జునుడు దుర్యోధనుడిని సంబోధించి ఇట్లా అధిక్షేపించటం 
మొదలు పెట్టాడు: 'ఓ కౌరవరాజా! వీరక్షత్రియుడు యుద్దంలో ఓడి ఇట్టా పారిపోతాడా? నేనా చిన్నవాడిని! అభిమానివిగా, 
బలదర్స సమ(గ్రుడివిగా పేరొందిన నీవు మిత్రులతో సహా ఇట్టా పలాయనం చిత్తగిస్తే బలవంతులు మెచ్చుతారా? ఇరుగడలా 
పెక్కేనుగులు కదలి వస్తూంటే రేపు పురవీథులలో నీవు భద్రగజం మీద ఊరేగవద్దా? భూషణాలంకారాలతో, కస్తూరీ చందనాదులతో 
రేపు నిండు సభలో గండుమీరవద్దా? మనోహర చతురాంగనలతో నీవు మదన లీలల్లో తేలియాడవద్దా? ఇట్టా యుద్దంలో ఓడి 
తిరిగిపోయేదానికన్నా తనువు చాలించటం మంచిది. ఇది రణరంగం. జూదమాడే నేర్పు ఇక్కడ సాగదు సుమా! నీవంటి వాడు 
వెనుదిరిగి పరుగెత్తటమా? నిలు నిలు’ మని విజయుడు రారాజును ములుకులవంటి మాటలతో ఎత్తిపొడిచాడు. 


ఆ మాటలకు అభిమానపడి సుయోధనుడు వెనుదిరిగి యుద్దం చేయ నారంభించాడు. భీష్మాదులు కూడా ఆయనకు 
సాయంగా నిలిచారు. పోరు సంకులంగా సాగింది. పార్టుడు ఉత్తర మాటలు తలచి సమ్మోహనాస్రాన్ని సంధించాడు. వీరులందరు 
మూర్చలో మునిగిపోయారు. అప్పుడు ఉత్తరుడిని దుర్యోధనాదుల తలపాగాలను తెచ్చి భద్రపరుచుమని, ఉత్తరకుమారికి 
బొమ్మపొత్తికలుగా బహూకరించవచ్చునని నిర్దేశించాడు. భీష్ముడి జోలికి వెళ్ళవద్దన్నాడు. ఉత్తరుడు తలపాగాలు తెచ్చి రథంమీద 
పెట్టాడు. భీష్ము డంతలో ఒడలు తెలిసి అర్జునుడిపై బాణాలు గుప్పాడు. పార్టుడు గూడ తాతను నొప్పించి దూరంగా రథాన్ని 
నడిపించి విరామ ప్రాంతంలో నిలిపాడు. 


దుర్యోధనాదులు సమ్మోహనా'స్త భ్రాంతి నుండి మేల్కొని యుద్దానికి సిద్దమవుతుండగా భీష్ముడు వారి తలపాగాలు 
లేని విషయం తెలియజెప్పి, ఒడలు తెలియనప్పుడు అర్జునుడు (ప్రాణాలు తీయనందుకు అభినందించాలని నచ్చచెప్పాడు. 
కౌరవుల ప్రాణాలు అర్జునుడి దయాభిక్షగా అభివర్లించాడు. దుర్యోధనుడు చేసేది లేక సైన్యాన్ని హస్తినాపురం వైపు నడిపించుమన్నాడు. 
విరటుడి గోవులను వివ్వచ్చునకు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. కిరీటి కొంతదూరం కౌరవసైన్యాన్ని తరిమి గాంగేయాదులకు 
నమస్కరించి, మధ్యందిన మార్తాండబింబంవలె దుర్శిరీక్ష్య తేజంతో వెలుగుతూ విజయశంఖాన్ని పూరించాడు. 


కురుబలాలను గెలిచింది ఉత్తరుడే అని నగరంలో చెప్పుమన్నాడు అర్జునుడు. దానికి ఉత్తరుడు వినయంతో నేను 
విజయాన్ని సాధించి గోవులను మరలించానని చెప్పినా జనులు నమ్మవద్దా? అయినా అర్జునా, నీవు చెప్పుమన్నప్పుడే చెప్పుమన్న 
విధంగానే రాజుకు నిజం చెప్పి ఒప్పిదాన్ని పాటిస్తా' నని మాట ఇచ్చాడు. రథాన్ని శమీవృక్షం దగ్గరకు తీసికొని వెళ్ళారు. గాండీవ 
తూణీరాలను యథాస్థ్రలంలో ఉంచారు. విజయుడు బృహన్నల వేషాన్ని ధరించాడు. దివ్యాభరణాలను ప్రార్థించి అంతర్హితం 
చేయించాడు. తాను సారథిగా నొగలెక్కాడు, ఉత్తరుడు రథికుడుగా రథమెక్కాడు. గోపాలుర చేత విజయవార్త ముందుగా 
మత్స్యమహీపతికి తెలియపంపాడు. 


విరాటుడు విజయోత్సాహంతో దక్షిణ దిక్కు నుండి నగరానికి చేరికొన్నాడు. వేడుకలు చేసికొన్నాడు. ఉత్తరుడు నగరంలో 
కనపడకపోవటంతో అతడిని గురించి అడిగాడు. ఉత్తరగోగ్రహణ వృత్తాంతం, భీష్మాది మహావీరులతో యుద్దం చేసి ఒంటిగా 
విజయాన్ని సాధించటానికి బృహన్నలను సారథిగా చేసికొని ఉత్తరుడు వెడలిన సంగతి తెలిసికొన్నాడు. కురుసైన్యాన్ని ఎదిరించే 


కథాసారం - 115 


శక్తి ఉత్తరకుమారుడికి లేదని, అతడు రణరంగంలో ఏమయిపోతాడోనని భయవిహ్యలుడయ్యాడు. బృహన్నల బాహుపరాక్రమంతో 
రాకుమారుడు విజయం సాధించగలడని కంకుభట్టు ధైర్యం చెప్పాడు. అంతలో ఉత్తరుని విజయవార్తలు గోపాలురు వచ్చి 
నివేదించారు. విరటుడి ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి. విజయోత్సాహంతో ఊగిపోయాడు. ఆ ఆనంద 
సమయంలో కంకుభట్టుతో కలిసి జూదం ఆడటానికి పూనుకొన్నాడు. ఆ సమయంలో మత్స్యమహీపతి ఉత్తరకుమారుడి పరా(క్రమాన్ని 
ప్రశంసించి తన కుమారుడి ఉత్తమ వీరత్వాన్ని (ప్రశంసించాడు. ఆ విజయానికి మూలకారకుడు ఖాండవ దహనాది యుద్దాలలో 
అఖండకీర్తిని గడించిన బృహన్నలగా కంకుభట్టు కీర్తించాడు. అందుకు విరటుడికి కోపం వచ్చి చేతిలో ఉన్న సారెతో కంకుభట్టు 
నుదురుపై కొట్టాడు. రక్తం చిందింది. ప్రక్కనున్న సైరంధ్రి బంగారు కలశంలోని నీటితో కడిగి నెత్తురు బొట్టు నేలమీద పడకుండా 
చీరకొంగుతో తుడిచి అదిమి పట్టింది. అట్లా చేయటానికి గల కారణమేమి టని విరటుడు ఆమె నడిగాడు. 'కంకుభట్టు ధర్మమూర్తి. 
అతడి నెత్తురు ఎన్ని బొట్టు నేలమీద పడితే అన్నేళ్ళు ఆ దేశంలో వానలుండవు. అందువలన రక్తం స్రవించకుండా అదిమిపట్టా'నని 
చెప్పింది. అంతలో ఉత్తరకుమారుడు (ప్రవేశించాడు. విరటుడు అతనిని కౌగిలించుకొని సన్మానించాడు. 'కుమారా! భీష్మ ద్రోణ 
కృప కర్ణాది మహావీరులు గోగ్రహణ సమయంలో శస్తాస్రాలను పుంఖానుపుంఖంగా ప్రయోగిస్తుంటే ఒంటరిగా నీవు ఎట్లా పోరు 
సల్ప్సి రణరంగంలో నిలువగలిగావు? ప్రచండ పరాక్రమంతో వారు నిన్ను కమ్ముకొని ముమ్మరిస్తుంటే నీ కెవ్వరూ తోడు కూడా 
లేరే! ధైర్యంతో ఎట్టా ఎదురొడ్డగలిగావు? ఒకడా పరశురాముడిని గెలిచినవాడు, మరొకడా ధనుర్విద్యాగురువు; మిగిలినవారిలో 
ఒక్కొక్కరూ దేవదానవులు కలిసి దండెత్తినా వారిని ఓడింపగలిగిన ధీరవరేణ్యులు; వీరందరినీ ఒంటిగా ఎట్టా జయించావు? 
గోవులను ఎట్టా మరల్చావు? అభిమానధనుడైన ఆ సుయోధనుడు నీ విజయాన్ని అంగీకరించి ఎట్టా వెనుదిరిగి వెళ్ళగలిగాడు? 
ఇవన్నీ మనసులో భాసిస్తేనే భయం వేస్తున్నది. ఆ యుద్దగాథను సవిస్తారంగా వివరించి చెప్పు'మని ఉత్కంఠతో ఉత్తరకుమారుడిని 
అడిగాడు విరటుడు. 


“తండ్రీ! ఆ కౌరవ సేనలను నేను గెల్వలేదు. ఆ గోవులను నేను మరల్చ లేదు. దేవ సంభవుడైన ఒక మహానుభావుడు 
నాకు అభయమిచ్చి, తానే యుద్దాన్ని చేసి, విజయాన్ని సాధించి, మన గోధనాన్ని మనకిచ్చి, అంతర్జానమైనాడు' అని చతురంగా 
సమాధానం చెప్పాడు ఉత్తరకుమారుడు. యుద్ద కథంతా వివరంగా విని ఆ మహానుభావుడిని చూడాలని ఆసక్తి పడ్డాడు విరటుడు. 
అతడు ఇవ్వాళ రేపట్లో దర్శనమిస్తాడని ఉత్తరుడు సమాధానపరిచాడు. 


విరటుడు బృహన్నలను సముచితంగా సమాదరించాడు. బృహన్నల అంతఃపురానికి వెళ్ళి ఉత్తరకు తాము తెచ్చిన 
వీరుల తలపాగాలను బొమ్మ పొత్తికలుగా ఇచ్చి ఆమెను సంతోషపెట్టాడు. 


పాండవులు బయలు మెరయటం 


ఆ రాత్రి ద్రౌపదీ పాండవులు రహస్యంగా సమావేశమై మరునాడు రాజసభలో బయలు మెరయటానికి నిర్ణయించుకొన్నారు. 
మరునాడు సూర్యోదయ కాలానికి పాండవులు సముజ్ఞ్యల వేషాలతో రాజసభకు వెళ్ళి సింహాసనం మీద ధర్మరాజు, అతడి 
ప్రక్కన ఉచితాసనాల ఫై భీమాదులు కూర్చుండి పంచాగ్నులవలె వెలుగొందుతూ ఉన్నారు. విరాటుడు సభకు వచ్చి కంకుభట్టు 
గద్దెపై కూర్చుండి లేవనందుకు ఆ(గ్రహించాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజును విరటుడికి పరిచయము చేశాడు. 


“నడదివియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతులం 
దగునాజ్ఞ సూయాణముగ నొనరించె మం । చిగ నేల నాలుగు చెజంగులకును, 
ట్రీతార్థిజనుల సచేతన త్యాగధ్వ । జములుగా నన్ని దేశముల బజపె, 
దిక్కులన్నింటను దెలుపారు పూంత గా । వించె నుజ్జల యశోవి[భ్రమంబు, 
రాజసూయాధ్వర (ప్రవర్తకు(డు, నిత్య । సత్యభాషా మహావ్రతశాలి, పాండు 
రాజదుగ్రపయోనిధిరాజు ధర్మ । రాజు సుమ్ము మత్సావనీరమణ! యితడు.” 


కథాసారం - 116 


“ఈత. డజాతశత్రుడు మహిం దగ దిగ్విజయంబు సేసె వి 
ద్యాతిశయార్లి వాసవుమహాసనమైనను నెక్క నర్హుండు 

లీ థ్‌ జ రహా 
ద్ద్యోతిత మూర్తి, కౌరవకులోద్వహుం డార్యనికాయ సంతత 
(oe 
ఖ్యాతచరిత్రుం డీ చిజుత గద్దియకుం దగడే నరేశ్వరా!” 


ఆ మాటలు విని విరటుడు విస్మయానందమగ్నుడై, 'ఇతడు ధర్మారాజైతే భీమార్జున నకుల సహదేవులు, (ద్రౌపది ఏరి?” 

అని ఆసక్తిగా అడిగాడు. కవ్వడి ఇట్లా అన్నాడు. “వలలుడనే వంటవాడుగా మీవద్ద ఉంటూ, మల్లయుద (ప్రతాపాలను (ప్రదర్శిస్తూ 

hur) oo) ట్‌ ca m3 సా, 

మీ ప్రశంసలందుకొనిన బకాసుర సంహారకుడు అవ(క్రపరా(క్రముడు భీముడు, ఉత్తమ హయశిక్షకుడుగా నీ మెచ్చు లందుకొనిన 

దామ(గ్రంథి నకులుడు, సమస్త గోపాలక ముఖ్యవృత్తిలో ఉండి తంత్రీపాలుడనే పేరుతో మెలగిన వీరుడు సహదేవుడు. ఇకమాలినిపేర 

సైరంధ్రిగా సుదేష్ణాంతః పురంలో వర్తించిన ఇల్లాలు (ద్రౌపది. ఆమె కొరకై కీచకోపకీచకులు గంధర్వకార్యమనే పేర భీమసేనుడిచేత 
రాత్రికి రాత్రే చంపబడ్డారు.” 


భీముడు అర్జునుడిని - బృహన్నల వేషంలో ప్రచ్చన్న రూపుడుగా ఉన్న బీభత్సుడిగా పరిచయం చేశాడు. విరటుడితోపాటు 
అందరూ అద్భుతరసా(క్రాంతులయ్యారు. తా నిదివరలో చెప్పినట్టు కౌరవసేనతో యుద్దం చేసి గోవులను మరలించిన దేవసంభూతుడే 
అర్జును డని ఉత్తరుడు తెలియపరిచాడు. [ద్రౌపదీ పాండవులను వినయభక్తి ప్రవత్తులతో విరటాదులందరూ సేవించారు. పాండవు 
లిచ్చిన తనువులే, సంపదలే తమవని మత్స్యభూపతీ, ఉత్తరుడూ కృతజ్ఞతలు (ప్రకటించారు. పాండవులకు ప్రత్యుపకారం బంధుత్వం 
కలుపుకొనటంతో సార్థకమవుతుందని ఉత్తరుడు సూచించాడు. విరటుడు ఉప్పొంగి అర్జునుడికి ఉత్తర నిచ్చి వివాహం చేయాలని 
భావించాడు. కాని, నాట్యగురువైన అర్జునుడు తాను తం(డ్రివంటివాడినని, అభిమన్యుడి కిచ్చి వివాహం చేయటం తన అభీష్టమని 
స్పష్టం చేశాడు. 

'హరిమేనల్టుండు బాహువీర్య పటు శౌర్య స్పూర్తి త్రైలోక్య సుం 

దరుం డాచారపవి(త్రుం డంచితకళాదక్షుం, డుదారుండు గా 

తర సంరక్షకు౦ డార్యసమ్మతుండు, విద్యావైభవోల్లాసి, య 

త్యురుతేజుండు వరించు(గాక యభిమన్యుం డీ సరోజాననన్‌.' 


ఆ ప్రతిపాదనను యుధిష్టిరుడు ఆమోదించాడు. అందరూ అంగీకరించారు. అర్జునుడితో వియ్యమందే అదృష్టం 
కలిగినందుకు విరటుడు ఉప్పాంగిపోయాడు. అపూర్వాలంకారాలతో ప్రకాశిస్తున్న పాండవులకు, (ద్రౌపదికి ఉత్తర చేత మొక్కించారు. 
మాత్స్య కౌరవ వంశాలు ఉత్తరాభిమన్యుల వివాహంతో అన్యోన్య బాంధవ్యాలను పెంచుకొన్నాయి. అగణితపుణ్యాలను 
గడించుకొన్నాయి. 


ఉత్తరాభినున్యుల వినాహం 


హస్తినాపురానికి తిరిగిపోతున్న దుర్యోధనుడి మనస్సులో ఒక అనుమానం పీడిస్తూనే ఉన్నది. 'అజ్ఞాతవాసకాలం 
ముగియకుండానే అర్జునుడు బయటపడ్డాడా? అట్లా జరిగితే పాండవులు మరలా అరణ్యాజ్ఞాతవాసాలు చేయాలి కదా! అని 
అతడి శంక. భీష్ముడు గడువు ముగిసిందని చెప్పాడు. అయినా దుర్యోధనుడికి నమ్మకం కుదరలేదు. ధర్మరాజు అబద్దమాడ 
డని అతడి వద్దకు ఒక దూతను పంపాడు. అతడు గడువు ముమ్మాటికి ముగిసిందని నొక్కి చెప్పి పంపాడు. ఆ దూతమాట 
బయట పెట్టకుండా దుర్యోధనుడు నిండుసభ పెట్టి మరలా అందరిముందు అదే (ప్రశ అడిగాడు. భీష్ముడు లేచి 'నే నప్పుడే 


కథాసారం - 117 


చెప్పాను ముగిసిందని. ముగియలేదని ఎవరన్నా అంటే నవ్విపోతారు. ఇటువంటి మాటలు తెలివిలేని మాటలు” అని -అన్నాడు. 
అందరూ దానికి అంగీకరించారు. చేసేది మరేమీ లేక మాయదారులు సాగక దుర్యోధనుడు ఇంటి త్రోవ పట్టాడు. 


విరాటనగరంలో వివాహ ముహూర్తాలు పెట్టించారు. బంధుజనుల కందరికీ పిలుపులందాయి. అటు యాదవులూ, 


ఇటు (ద్రుపద వంశంవారూ కదలి వచ్చారు. వసుదేవుని వెంట సుభ(ద్రాభిమన్యులు వచ్చారు. పాండవులు సర్వ వైభవాలతో 
ఉపష్ణావ్యంలో విడిది చేశారు. 


వివాహ సన్నాహాలన్నీ వడివడిగా సాగిపోసాగాయి. లగ్న మాసన్నమైనదని పెళ్లివారు మగపెళ్ళివారికి తెలియపరిచారు. 
యుధిష్టిరుడు వాసుదేవాదులతో కలిసి అభిమన్యుడిని అలంకరించుకొని బంధుమిత్ర సమేతంగా వివాహవేదికవద్దకు చేరారు. 
విరటుడు మంగళతూర్యాలు మోగుతూ ఉండగా వరపూజ చేశాడు. వివాహమంటపంలో వధూవరుల నుంచారు. నూత్నవధూవరులు 
ఒకరినొకరు చూసుకొనాలన్న ఆసక్తితో ఆలస్యాన్ని ఓర్చుకోలేకపోయారు. తొలి చూపుల జల్లులు కురిసినప్పుడు తలంబ్రాలు 
పోసుకొన్నప్పుడు, వధూవరులకు చిరుచెమటలు పొటమరించాయి. పాణిగ్రహణానంతరం ఒకే పీటపై ఆసీనులైన వారిరువురు 


పెనుపాదులో కలిసిమెలసిన చూతవృక్షం నవమల్లికవలె నూత్నశోభతో అన్యోన్య అనురాగంతో వెలుగొందారు. ఉత్తరాభిమన్యుల 
వివాహమహోత్సవం పరమానంద భరితం. 


- జి.విసుబహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము 


విషయసూచిక 


వడం స్తా. 
ప్రథమాశ్వాసము 
నిషయమను స 
కృతి నిర్మాణ (ప్రస్తావన 
షష్ట్యంతములు 
కథా (ప్రారంభము 


ధౌమ్యుండు పాండవుల నూరార్చుట 

పాంచాలీ పాండవులు తమ మెలంగవలయు పనుల నిశ్చయించుకొనుట 
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెజణీంగించుట 
పాండవులు పాంచాలితోడ విరాటునగరంబునకు బయలుదేరుట 
పాండవులు దమ యాయుధంబుల శమీవృక్షమునం బెట్టుట 
ధర్మరాజు సన్బ్యాసివేషంబున విరటు6 గొల్వవచ్చుట 

భీముండు వంటలవాండై విరటుం గొల్వ వచ్చుట 

అర్జునుడు పేడిరూపమున విరటు. గొల్వవచ్చుట 

నకులు. డశ్వపాలకుండై విరటు. గొల్వవచ్చుట 

సహదేవుండు గోపవేషంబున విరటు. గొల్వవచ్చుట 

ద్రౌపది సైరం(్రీ వేషమున సుదేష్ల( గొలువ వచ్చుట 


ద్వితీయాశ్వాసము 


భీము(డు మల్లునితో యుద్దము సేయుట 

కీచకుడు పాంచాలిం జూచి మోహించుట 

కీచకు(డు సుదేష్టవలన (ద్రౌపది తెజం గెటుంగ6 గోరుట 
ర 6 

ద్రౌపది కీచకునితో. బరుషవాక్యంబులు వలుకుట 

కీచకుండు ద్రాపదియందలి మోహంబున బరితపించుట 

ద్రౌపది కీచకునింటికి. గల్లు దేరంబోవుట 


4-12-17 
4-13-1 
4-13-5 
4-13-28 
4-14-7 
4-14-17 


105 


156 
162 
174 
184 
197 
207 


విషయసూచిక -119 
కీచకుండు (ద్రౌపదిం బట్టుకొనుటకు వెంటం దగులుట 
ద్రౌపది తన భంగపాటు విరాటునితో. జెప్పుట 
సుదేష్ల (ద్రౌపది నూజడించుట 
ద్రౌపది భీమసేనుతో. దన భంగపాటు సెప్పి పరితపించుట 
ద్రౌపది భీమసేనుతో. ధర్మరాజు మహిమ చెప్పుట 
భీముండు కీచకుని. జంపుటకు. (బ్రతిజ్ఞ చేయుట 
ప్రభాతకాల వర్షనము 
కీచకుడు (ద్రౌపది నియ్యకొలుప యత్నించుట 
ద్రౌపది భీమునితో గీచకుండు నర్తనశాలకు రాంబోవుటం జెప్పుట 
కీచకు(డు ద్రాపదియందలి మోహంబునం బరితాపంబు నొందుట 
కీచకు. డుద్యానవనంబున విహరించుట 
సూర్యాస్తమయ వర్లనము 
భీమ కీచకులు నర్తనశాలలోం గలిసికొనుట 


భీమసేనుండు కీచకుని సంహరించుట 


తృతీయాశ్వాసము 


ఉపకీచకులు (ద్రౌపదిం దమ యన్న శవంబుతోం గట్టి దహింపం గొనిపోవుట 


భీము డుపకీచకులం జంపి (ద్రౌపదిని విడిపించుట 

ద్రౌపది యర్షునునితో సల్హాపంబు సేయుట 

దుర్యోధనుని వేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట 
భీష్ముడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబుల. జెప్పుట 
సుశర్మ దక్షిణ గోగ్రహణంబు చేయుట 

విరటుండు సుశర్మమీంద యుద్దము చేయంబోవుట 

విరాట సుశర్మల సైన్యంబు సంకులంబుగాం బోరుట 
విరాటుండు సుశర్మమీందం దన రథంబు తోలించి పోరుట 
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట 


ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిపించుట 


చతుర్దాశ్వాసము 
® 


ఉత్తర గోగహణము 

భూమింజయుండు గోవుల విడిపింప గౌరవులతో. బోరుటకు. బోనెన్నుట 
ఉత్తరుడు బృహన్నలను దనకు సారథిగా జేసికొనుట 

ఉత్తరు(డు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట 

అర్జును. డుత్తరుని. దనకు సారథింగాం జేసికొనుట 

అర్జునుడు శమీవృక్ష నిక్షిప్రంబైన గాండివంబు గొనుట 


4-21-62 
4-22-16 
4-23-17 
4-24-5 
4-27-1 
4-20-27 
4-30-8 
4-31-1 
4-31-17 
4-32-26 
4-32-46 


4-33-1 
4-34-1 
4-35-10 
4-36-8 
4-36-41 
4-38-1 


218 
227 
236 
241 
250 
271 
276 
284 
295 
304 
311 
318 
321 


331 


457 


458 
461 
472 
482 
496 
507 


విషయసూచిక -120 
అర్జును. డుత్తరునకుC దన్నెణింగించుట 
ఉత్తరుడు బృహన్నల నర్జునుంగా నెజబుంగుట 
అర్జును. డుత్తరసారథికంబైన రథం బెక్కి దేవదత్తంబు పూరించుట 
దుర్యోధనుండు ద్రోణాచార్యుల నధిక్షేపించుట 
కర్ణుడు గృపాచార్యు నధిక్షేపించి పలుకుట 
భీష్ము( డర్జును నజ్ఞాతవాసవత్సర వ్యాప్తి నిష్కర్షించుట 
ద్రోణాచార్యు( డర్జునుం జూచి ప్రశంసించుట 
యుద్దారంభము 


పంచనూశ్వాసము 


అర్జును డుత్తరునకు( గౌరవవీరుల వేజువేణ నిరూపించి చెప్పుట 
అర్జునుడు కౌరవ సైన్యంబుల నుజబుమాడుట 
అర్హునుండు చిత్రాంగద ప్రభృతి కురుకుమారుల నిర్లించుట 

జ జ 
కర్తార్తునుల ద్వంద్వయుద్ధము 

జ ఠా 
అర్జునుండు ద్రోణాచార్యులతో యుద్దంబు సేయుట 
అర్హును( డశృత్తామతో యుద్దము సేయుట 

జ [= ఠా 
అర్జునుండు కృపాచార్యునితో యుద్దము సేయుట 
అర్జునుండు భీష్మునితో యుద్దంబు సేయుట 
అర్జునుడు దుర్యోధనునితో యుద్దంబు సేయుట 
అర్జునుడు దుర్యోధను నుపాలంభించుట 
దుర్యోధనుండు పరాజితుండై మరలి తన పురంబునకు. బోవుట 
విరాటు. డుత్తరుండు గురుసైన్యంబు గెలువంబోవుట విని చింతించుట 
విరాటుండు కంకుని సారెంగొని (వేయుట 
విరాటు6 డుత్తరుని సమర (ప్రకారం బడుగుట 
అర్జును. డుత్తరకు బొమ్మపాత్తికలుగా6 గురువీరుల శిరోంబరంబు లిచ్చుట 
అర్జును విరాటునకు. దమ్మెజీంగించుట 
విరాటునకు భీము. డర్జును నెణింగించుట 
విరాటుని మంత్రు లుత్తరను బాండవులయొద్దకు. దోడ్తెచ్చుట 
శ్రీకృష్ణుడు బలదేవాదులతో( బాండవుల( జూడవచ్చుట 
అభిమన్యుని వివాహమహోత్సవము 


ee rs 


4-39-1 
4-39-21 
4-41-1 
4-42-20 
4-46-1 
4-47-1 
4-48-3 
4-48-12 


589 
603 
628 
636 
645 
651 
653 
659 
668 
674 
684 
690 
702 
712 
721 
730 
733 
742 
750 
756 


శ్రీమదాంధ్ర 
మహాభారతము 


విరాట పర్వము 


(1,2,3,4,5 ఆశ్వాసాలు) 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 
శ్రీయన గౌరినాంబరంగు చెల్వకు( జిత్తము పల్లవింప భ 
ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి “విష్ణు రూ 
పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్వము గొల్టెద నిష్టసిద్ధికిన్‌. 1 


ప్రతిపదార్థం: శ్రీ+అనన్‌= 'శ్రీ' (లక్ష్మి) అనీ; గౌరినాన్‌= 'గౌరి (పార్వతి) అనీ; పరంగు= ఒప్పే; చెల్వకున్‌= సౌందర్యవతి అయిన 
వనితకు; చిత్తము= మనస్సు; పల్లవింపన్‌= చిగురించగా (కోరికలు మోసులెత్తగా, ఆహ్లాదించగా); భ(ద్రాయితమూర్తి+ఐ= 
మంగళకరమైన రూపం కలిగినది అయి; హరిహరంబు+అగు= హరిహరాత్మకమయిన; రూపము+తాల్చి= ఆకారం ధరించి; 
విష్ణు రూపాయ శివాయనమః+అని పల్కెడు= “విష్ణు స్వరూపుడైన శివునికి (కొరకు) నమస్కారం” అని కీర్తించే; భక్త జనంబు= 
భక్తులయిన జనులయొక్క; వైదిక ధ్యాయితకున్‌= వేదవిహిత ధ్యానానికి; ఇచ్చన్‌= మనసులో; మెచ్చు= మెచ్చుకొనే; పరతత్త్యమున్‌= 
పరతత్త్యవాచ్యుడయిన పరబ్రహ్మ స్వరూపాన్ని; ఇష్టసిద్ధికిన్‌= నా కోరిక ఫలించేందుకు; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: శ్రీ (లక్ష్మి) అనీ, గౌరి (పార్వతి) అనీ పిలువబడే వనితకు మనసు చిగురించేటట్టు మంగళకరమైన 
హరిహరులు కలిసిన రూపాన్ని ధరించి, “విష్ణు రూపుడైన శివుడికి నమస్కార'మని కీర్తించే భక్తుల వేదవిహితమైన 
ఉపాసనా పద్దతికి మనసులో మెచ్చుకొనే ఆ పరమాత్మను (పరబ్రహ్మతత్తాన్ని) నా కోరిక ఫలించాలని ప్రార్థిస్తున్నాను. 


విశేషం : నన్నయ తరువాత తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని విరాటపర్వం నుండి రచించటానికి ప్రారంభిస్తూ మంగళారంభంగా 
ఈ పద్యాన్ని రచించాడు. తాను రచిస్తున్న భారత భాగానికి అవతారికను నిర్వహించాడు. దానిలోని మొదటి అంగం నాంది 
వంటి మంగళాశాసనం. అది శ్రీకారంతో ప్రారంభం కావటం సంప్రదాయం, శుభాలనూ, సంపదలనూ, కోరిన కోరికలను ఇచ్చే 
దేవత లక్ష్మి. ఆమె “శ్రీ' శబ్దం చేత సూచించబడింది. 


“ఆశీర్షమ(స్రియా వస్తు నిర్దేశోవా౭_పి తన్ముఖమ్‌” అనే నియమంచేత (గ్రంథారంభం ఆశీఃపురస్ఫరంగా కానీ, నమ(స్కియా 
రూపంగా కానీ, వస్తు నిద్దేశకంగా (కథార్థ సూచకంగా) కానీ ఉండాలి. తిక్కన పరతత్త్యాన్ని ఇష్టసిద్దికై ప్రార్ధిస్తున్నాడు కాబట్టి, ఈ 
మంగళారంభ పద్యం నమ(స్కియా రూపమై రాణిస్తున్నది. నన్నయ ఆశీఃపురస్పరంగా మొదటి పద్యం వ్రాయగా తిక్కన నమ(స్కియా 
రూపంగా వ్రాయటం గమనించదగింది. 


తిక్కన హరిహరులకు అభేదమని చెప్పే భక్తితత్యాన్ని ప్రతిపాదించాడు. ఆ స్వామిని నిర్గుణంగా ఉపాసిస్తే పరబ్రహ్మతత్తం; 
సగుణంగా ఆరాధిస్తే హరిహరనాథస్వామి. ఆయన భార్యకూడా శ్రీగౌరుల ఏకస్వరూపం. ఆమెను లోకంలో లక్ష్మీదేవి అనీ, 
గౌరీదేవి అనీ పిలుస్తారు- అని చెప్పటం విశేషం. అందుచేత దేవుడి రూప మొక్కటే; ఆయన దేవేరి కూడ ఒక్కతే, దీనితో పాటు 
మంత్రం కూడా ఒక్కటే-అది విష్ణురూపాయ నమః శివాయ”. (గ్రంథాన్ని శ్రీకారంతో మొదలు పట్టటం మంగళ(ప్రదం; విష్ణు 
రూపుడైన శివుడికి నమస్కారమన్నాడు తిక్కన. అంతే కాదు భారతం కార్‌ష్లవేదం (శ్రీకృష్ణ సంబంధమైన వేదం) అని ప్రసిద్ది 
చెందింది. అందులో ఉపాసించదగింది వాసుదేవ తత్తమని పండితులు చెప్పుతారు. కాబట్టి శ్రీకారంతో తన కృతిని ఆరంభించి 
అనేక ప్రయోజనాలను సాధించాడు తిక్కన. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 

హరిహరనాథుడు తిక్కన కృతిభర్త కూడా కావటం విశేషం. హరిహరాత్మకమైన రూపం ధరించిన ఆ పరమాత్మ 
భ(ద్రాయితమూర్తి. భ(ద్రవ దాచరితామూర్తిః యస్యసః - మంగళకరమైన మూర్తికలవాడని అర్థం. 'కర్తః క్యజ్‌ సలోపళ్ళ' అనే 
సూత్రం (ప్రకారం క్యజ్‌.” అకృత్‌ సార్వ ధాతుకయో ర్లీర్థః అనే సూత్రం చేత దీర్భం వచ్చింది. భూతార్థక క్షప్రత్యయమున్నూ, 
ఇడాగమమున్నూ రాగా 'భద్రాయిత మూర్తి అనే రూపం ఏర్పడింది. 

శ్రీగౌరీ శబ్బవాచ్యురాలైన పరాశక్తికి పరమానందం కలిగించే భద్రమూర్తి హరిహరనాథుడని వర్లించటం చేత మహాభారతంలో 


'ప్రతిపాదించబడే వైదికధర్మ నిష్టమైన గార్హస్ట్య జీవితతత్త్యం ధ్వనిమయంగా సూచించబడుతున్నది. నన్నయ (త్రిమూర్యాత్మకంగా 
సూచిస్తే తిక్కన ఆ తాత్సర్యాన్నే హరిహరనాథ పరంగా చెప్పి వస్తునిర్లేశంలో ఏకవాక్యతను పాటించాడు. 

తిక్కన ఈ పద్యంలో తన ఇష్టసిద్దిని కోరుతున్నాడు. కృతిభర్త అయిన హరిహరనాథుడు ఉత్తమ కవితాశక్తిని ప్రసాదిస్తాడు; 
పరతత్తమైన ఆతడే జన్మాంతర దుఃఖం లేని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రెండు రకాల కోరికలూ అవతారికలో 


సూచించబడనున్నాయి. అంటే మొత్తం మీద - కావ్యం (వ్రాసిన తిక్కనకూ, చదివిన పఠితలకూ ఇహ పర సౌఖ్యాలు భారతం 
వలన కలుగుతాయని తాత్పర్యం. వృత్తం: ఉత్పలమాల, (సంపా) 


కృతి నిర్మాణ ప్రస్తావన 


వ. అని సకల బ్రహ్మ ప్రార్థనంబు సేసి, తత్పసాదాసాదిత కవిత్వ తత్త్వ నిరతిశయాను భావానంద భరితాంతః 
కరణుండ నగుచుండి యొక్కనాం. డిట్లని వితర్కించితి. 2 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; సకల (బ్రహ్మ (ప్రార్థనంబు+చేసి= కళాసహితమయిన పరబ్రహ్మను (సగుణ(బ్రహ్మను) 
ప్రార్థించి; తద్‌= అతని; ప్రసాద+ఆసాదిత= అను[గ్రహంచేత పొందబడిన; కవిత్వతత్త= కవిత్వతత్త్యము యొక్క; నిరతిశయ= 
సంపూర్ణమయిన; అనుభావ= అనుభవం చేత (అంటే తద్‌ భావ భావనం వలన) కలిగిన; ఆనంద= ఆనందం చేత; భరిత= 
నిండిన; అంతఃకరణుండన్‌+అగుచున్‌+ఉండి= మనసు కలవాడనై ఉండి; ఒక్కనాండు= ఒక దినం; ఇట్టు+అని= ఈ విధంగా; 
వితర్కించితిన్‌= ఆలోచించాను. 


తాత్సర్యం: ఈ ప్రకారంగా కళాప్రపూర్లమయిన పరబ్రహ్మను (సగుణ (బ్రహ్మను) ప్రార్థించి, ఆ పరబ్రహ్మ అను[గ్రహం 
వలన పొందిన కవిత్వతత్తాన్ని నిరంతర భావనం చేయటంవలన కలిగిన మహానందంతో నిండిన మనస్సుతో ఒకనాడు 
ఇట్లా ఆలోచించాను. 


విశేషం : సకల అంటే కళలతో కూడిందని విశేషార్థం. తిక్కన (ప్రార్థించినది సకల (సగుణ) (బ్రహ్మమును, నిష్కల (నిర్గుణ) 
(బ్రహ్మమును కాదు. శ్రీదేవి, గౌరీదేవి ఇద్దరూ కళలే, పరతత్త్యం కళాసహితం. ఇక్కడ పరతత్త్యం హరిహరనాథుడే. ఆ 
స్వామిప్రసాదంవలన తిక్కనకు కవిత్వం అబ్బింది. కవితాతత్త్వం తెలిసింది. తత్‌ భావభావనం వలన కలిగే ఆనందం 
ఆలోచనామృతం, అనిర్వచనీయం. అటువంటి ఆనందానుభవంతో తిక్కన ఒకసారి ఇట్టా ఆలోచించాడు. 


శా.  విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సం 
డి ఇ 
పద్విఖ్యాతుండు, సంయమి ప్రకర సంభావ్యానుభావుండు, గృ 
ష్టద్వైపాయను( డర్ది లోకహితనిష్టం బూని కావించె ధ 
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్‌. 3 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 3 
ప్రతిపదార్థం: విద్వత్‌= విద్వాంసుల చేత; నంస్తవనీయ= కొనియాడతగిన; భవ్య= శుభప్రదమయిన, ఉదాత్తమయిన; 
కవితా+ఆవేశుండు= కవితావేశం కలవాడు; విజ్ఞాన= ఆధ్యాత్మిక జ్ఞానమనే; సంపద్‌= ఐశ్వర్యంతో; విఖ్యాతుండు= సుప్రసిద్దుడయిన 
వాడు; సంయమి (ప్రకర= మునుల సముదాయం చేత; సంభావ్య= గారవింపతగిన; అనుభావుండు= మహిమ కలవాడు అయిన; 
కృష్ణద్వై పాయను(డు= వేదవ్యాస భగవానుడు; అర్ధిన్‌= కోరికతో; లోకహిత నిష్టన్‌+పూని= లోకులకు హితం చేయటంలో దీక్ష 
వహించి (లోకాలకు హితం సమాకూర్చే విషయంలో పట్టుదల వహించి); ధర్మ= ధర్మస్థితితోనూ; అద్వైతస్థితిన్‌= అద్వైత స్థితితోనూ; 
భారత+ఆఖ్యము+అగు= భారతమనే పేరుకలదైన; లేఖ్యంబు+ఐన= ప్రాయదగిన; ఆమ్నాయమున్‌= పరంపరగా అభ్యసించబడే 
దానిని, (వేదాన్ని); కావించెన్‌= రచించాడు. 


తాత్పర్యం: పండితులు (ప్రశంసించే ఉదాత్త కవితావేశం కలవాడు కృష్ణద్వైపాయనుడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో 
సుప్రసిద్దుడయిన వాడు. మహర్షుల చేత గౌరవించదగిన ప్రభావం కలవాడు. ఆ మహర్షి లోకహితం కోరి ధర్మాద్వైత 
స్థితితో భారత సంహితను రచించాడు. 


విశేషం : కృష్ణద్యైపాయనుడనే పేరు వ్యాసుడిది. 'ద్వీప మేవ అయనం యస్యసః - ద్వీపాయనః, యమునా ద్వీపమే స్థానంగా 
కలవాడనీ, లేదా యమునాద్వీపంలో పుట్టినవాడనీ వ్యుత్పత్త్యర్థం. ద్వీపాయనుడే ద్వైపాయనుడు. ద్వైపాయనుడు+కృష్ణుడు= 
కృష్ణద్వైపాయనుడు. విశేషణానికి పరనిపాతం వచ్చి కృష్ణద్వై పాయనుడు అనే పదం ఏర్పడింది. కృష్ణుడని వేదవ్యాసుడికి పరు 


ఆమ్నాయ మంటే గురుశిష్యపరంపరచేత కంఠస్థవిద్యగా అభ్యసించబడేదీ, ధర్మాధర్మాలను ఉపదేళించేదీ ఐన వేదమని 
భావం. “భారతం పంచమో వేదః అని (ప్రసిద్ది. చతుర్వేదసారం పంచమవేదం. వేదం అపౌరుషేయం; పంచమవేదం పారుషేయం. 
కాబట్టి అది అలేఖ్యం, ఇది లేఖ్యం. 


'ధర్మాద్దైత స్టితి' అనే సమాసానికి అనేక అర్థాలున్నాయి. అది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసల జోడింపునూ, ధర్మజబిజ్ఞాస, 
(బ్రహ్మజిజ్ఞాసల సమన్వయాన్నీ సూచిస్తుంది. అట్లాగే నిష్కామ కర్మలను అనుష్టించటం వలన పరమాత్మతో అద్వైతాన్ని పొందటం 
కూడా ధర్మాద్వైత స్థితియే. ధర్మంతో అద్వైతమైన లేదా అభిన్నమైన స్థితినే ధర్మాద్వైత స్థితిగా కూడా పండితులు వ్యాఖ్యానిస్తారు. 
కర్మ జ్ఞానాల కలిమి 'ధర్మాద్దైతస్థితి' అని మరి కొందరు. 

క. వేదములకు నఖిల సతి । వాదములకు బహు పురాణ వర్గంబులకున్‌ 

వా దైన చోటులను దా। మూదల ధర్మార్థ కామ మోక్ష స్టితికిన్‌. 4 
ప్రతిపదార్థం: వేదములకున్‌= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం - అనబడే నాలుగు వేదాలకు; అఖిల స్మృతి 
వాదములకున్‌= మను గౌతమాది స శై ఎతులన్నిటిలోని వాక్యాలకు; బహు పురాణ వర్గంబులకున్‌= (బ్రహ్మాండ పురాణం మొదలయిన 


పురాణ సమూహాలకు; వాదు+ఐన చోటులను= వివాద(గ్రస్తాలయిన స్థలాలలో; ధర్మ+అర్థ కామ మోక్ష స్టితికిన్‌= ధర్మార్థ కామ 
మోక్షాల స్థాపనకు; తాన్‌= భారతం; మూదల= (ప్రమాణం - అంటే నిర్ణాయకం (నిశ్చయించేది; మూల+తల= మూదల). 


తాత్పర్యం: వేదాలకూ, స్మృతులకూ, పురాణాలకూ, ధర్మార్థ కామ మోక్షాల విషయంలో వివాదం ఏర్పడితే ఆయా 
సందర్భాలలో మహాభారతం పురుషార్థ నిర్ణాయక (గ్రంథంగా నిలుస్తుంది. 


విశేషం : వేదాలూ, స్మృతులూ, పురాణాలూ భిన్న భిన్న కాలాలలో వెలసిన (గ్రంథాలు. వేదాలు అపారుషేయా లయితే శా(స్తకారులు, 
మహాకవులు వ్రాసినవి సృతులూ, పురాణాలూ, ఒక్కొక్కప్పుడు వీటిలో పరస్పర వైరుద్ద్యాలు కనిపించవచ్చును. వాటివలన 
ఆయా అంశాల వాస్తవ స్వరూపం పరితకు స్పష్టం కాకపోవచ్చును. అటువంటి సందర్భాలలో భారత మొక్కటే (ప్రమాణం. 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


శాస్తవిహిత కర్తవ్యం ధర్మం. డబ్బు మొదలయిన వాటిని సంపాదించటం అర్థం. ఇంద్రియాదులను తృప్తి పరచటం 
కామం. అన్ని రకాల బంధాల నుండి విముక్తి పొందటం మోక్షం. అర్థాన్ని, కామాన్ని ధర్మదృష్టితోనే చూడాలి. ఆ దృష్టితోనే 
సాధించాలి. పురుషార్థ సాధనలో అన్నింటికీ మూలం ధర్మం; అన్నింటినీ పాలించేది ధర్మం. అటువంటి ధర్మతత్తాన్ని గురించి 
సూక్ష్మంగా వివేచించేదీ, దాని ఆచరణ విధానాన్ని బోధించేదీ మహాభారతం. 


వ. అదియును. 5 


తాత్సర్యం: ఆ మహాభారతం (ఆ తరువాత). 


ఉ. ఆదరణీయ సార వివిధార్థ గతి స్పురణంబు గల్లి య 
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొందియుండ; నం 
దాది. దొడంగి మూండుకృతు లాంధ్ర కవిత్వ విశారదుండు వి 
ద్యాదయితుం డొనర్చె మహితాతు(డు నన్నయభట్టు దక్షతన్‌. 6 


ప్రతిపదార్థం: ఆదరణీయ= ఆదరింపదగిన; సార= (శ్రేష్టమయిన; వివిధ= అనేక విధాలయిన; అర్హగతి= అర్థాల పోకడల యొక్క; 
స్ఫురణంబు= స్ఫూర్తి; కల్గి= కలిగి; అష్టాదశ పర్వ= పదునెనిమిది పర్వాల యొక్క; నిర్వహణ= నిర్వహణ చేత; సంభృతము+ఐ= 
కూడినదై; పెనుపొంది+ఉండన్‌= మహత్త్యంతో కూడి ఉండగా; అందున్‌= ఆ మహాభారతంలో; ఆదిన్‌+తొడంగి= ఆదిపర్వం 
నుండి మొదలుపెట్టి; మూండు కృతులు= మూడు పర్వాలు; ఆంధ్ర కవిత్వ విశారదుండు= తెనుగులో కవిత్వం చెప్పటంలో 
విద్వాంసుడయిన వాడున్నూ; విద్యాదయితుండు= సరస్వతీదేవికి (విద్యలకు) 'ప్రియుడయిన వాడున్నూ; మహిత+ఆత్ముండు= 
మహాత్ముడున్నూ (అయిన); నన్నయభట్టు; దక్షతన్‌= సామర్థ్యంతో; ఒనర్భెన్‌= రచించాడు. 


తాత్సర్యం: ఆదరించదగిన అనేక అర్థ స్ఫూర్తులతో నిండిన భారతం పదునెనిమిది పర్వాలతో కూడి పెంపారి 
ఉండగా, అందులో మొదటి మూడు పర్వాలను దక్షతతో నన్నయభట్టారకుడు తెనుగులో రచించాడు. అతడు 
ఆంధ్రకవితా విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు. 


విశేషం : 'విద్యాదయితుడు' అనే పదానికి సరస్వతీదేవికి ప్రియుడనీ, సర్వ విద్యలకు ప్రియుడనీ, విద్యలే ప్రియురాం[డ్రుగా కలవాడనీ, 
(బ్రహ్మతో సమానుడనీ, శ్రీవిద్యా రూపమయిన విజ్ఞానానికి ప్రతీక అనీ పండితులు వ్యాఖ్యానిస్తారు. 


మూడు కృతులంటే ఆది, సభా, ఆరణ్యపర్వాలు, తిక్కన మూడు కృతులను నన్నయ (వాశాడని చెప్పటం వలన 
ఆయన కాలం నాటికి నన్నయ భారతభాగం పూర్తిగా ఉండేదనీ, ఆ తరువాత ఏ కారణాలవలననో కొంత భాగం నశించి పోగా 
ఎజ్జన దానిని పూరించి ఉంటాడనీ, కొందరు భావించే అవకాశం ఏర్పడింది. 
మ. హృదయాహ్లోది, చతుర్ణ, మూర్ణిత కథోపేతంబు, నానా రసా 

భ్యుదయోల్లాసి విరాటపర్వ; మట యుద్యోగాదులుం గూడయగా( 

బదియేనింటిం దెనుంగుబాస జనసంప్రార్థ్యంబులై పెంపునం 

దుదిముట్టన్‌ రచియించు టొప్పు బుధ సంతోషంబు నిండారంగన్‌. 7 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 5 
ప్రతిపదార్థం: హృదయ= మనస్సుకు; ఆహ్లాది= సంతోషాన్ని ప్రసాదించేదీ; ఊర్జిత= కట్టుదిట్టమయిన; కథా+ఉపేతంబు= కథలతో 
కూడినదీ; నానా రస+అభ్యుదయ+జఉల్లాసి= అనేక రసాల అభ్యుదయం చేత ((క్రమపోషణంతో) (ప్రకాశించేదీ; చతుర్ణము= 
పదునెనిమిది పర్వాల వరుసలో నాల్గ్లవదయిన విరాటపర్వం; అట, ఉద్యోగ+ఆదులున్‌+కూడంగాన్‌= ఆ పైన ఉద్యోగపర్వం 
(మొదలయినవి) ఒనగూడగా (లెక్కపెట్టగా); పది+ఏనింటిన్‌= పదునైదుపర్వాలను; తెనుంగు బాసన్‌= తెలుగు భాషలో; జన 
సంప్రార్యంబులు+ఐ= జనులచేత ప్రార్థించదగినవై; పెంపునన్‌= అతిశయంతో; తుది ముట్టన్‌= చివరిదాకా; బుధ= పండితుల; 
సంతోషంబు, నిండారంగన్‌= సంతోషం బాగా కలిగేటట్టు; రచియించుట+ఒప్పున్‌= రచించటం తగును. 


తాత్సర్యం: సహృదయుల హృదయాలకు ఆహ్హాదం కలిగించేదీ, భారతంలోని పదునెనిమిది పర్వాలలో నాల్లవదీ, 
నిబిడమైన కథతో కూడుకొన్నదీ, వివిధ రసాల క్రమపోషణతో ఏర్పడే వికాసం వలన ఉల్లాసాన్ని కలిగించేదీ విరాటపర్వం, 
ఆపైన ఉద్యోగపర్వం మొదలుకొని స్వర్గారోహణపర్వం దాకా ఉన్న పర్వాలతో కలుపుకొని పదునైదు పర్వాలు జనులచేత 
కీర్తించబడేటట్టుగా, పండితులు సంతోషించేటట్టుగా తెలుగుభాషలో పూర్తిగా రచించటం సమంజసం. (అంటే 
నిర్మించవలసిన అవసరం ఉన్నది అని భావం.) 


విశేషం : పాండవులు అజ్ఞాతవాస కాలంలో విరాటనగరంలో నివసించినప్పుడు జరిగిన కథార్థాలను చెప్పేది కాబట్టి ఈ పర్వానికి 
విరాటపర్వమనే పేరు పెట్టబడింది. ఈ పర్వంలో పాండవులు మారువేషాలలో జీవించే కథ ప్రధానంగా ఉండటం చేత (శ్రవ్యకావ్యంలో 
దృశ్యకావ్య మర్యాదలు ఆసక్తిదాయకంగా చోటు చేసికొంటాయి. అందువలన పరఠితలకు మానసికోల్లాసం కలుగుతుంది. భారతంలో 
విరాటపర్వం మహానాటకంలో అంతర్నాటకంగా ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ కావ్యగుణంలో అన్ని పర్వాలకంటే విరాటపర్వమే 
మిన్న. అందువలన 'హృదయాహ్లాది" అనే విశేషణం ముందుగా వాడాడు తిక్కన. 


పంచ సంధులు పోషించబడిన నాటకాలలో చతుర్జాంకానికి (ప్రాధాన్యం ఉంటుంది. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు 
శకుంతలా, తత్రాపి చ చతుర్జో౭_జ్కః అనే శ్లోకం ప్రసిద్ధి కెక్కింది. అందుకే చతుర్జాంకంలో గర్భసంధి వర్తిల్లుతుంది. ప్రారంభించబడిన 
® ae ఠా ® అర? 
కార్యం ఏవిధంగా సఫలమౌతుందో అనే ఉత్కంఠ అందులో పోషించబడుతుంది. విరాటపర్వం వరుససంఖ్యకు నాల్లవదే కాక, 
రూపక మర్యాదలో నాల్గవ అంకానికి ఉండే ప్రాముఖ్యాన్ని పొంది ఉన్నదని తాత్సర్యం. 


'ఊర్జ్చిత కథ' అంటే నిబిడమైన కథ అనీ, సంధిబంధాలతో సంపన్నమైన కథ అనీ, ఉదాత్తమైన కథ అనీ అర్థాలున్నాయి. 
ఉపాఖ్యానాలు దాదాపు లేని విరాటపర్వ కథ కడు చిక్కనిది. మూడు ప్రబంధాల వంటి కీచకవధ, దక్షిణ గోగ్రహణ, ఉత్తర 
గోగ్రహణ ఘట్టాల వలన విరాటపర్వం ఒక ఉదాత్త (ప్రబంధ మండలిగా రాణిస్తున్నది. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క ప్రబంధంగా 
రాణించే బిగువైన కథ కలిగినది. అందువలన అన్ని పర్వాలలో కంటె విరాటపర్వ కథలో బిగు వెక్కువ. 


విరాటపర్వంలో శృంగారాది సర్వరస పోషణకు అవకాశం ఉన్నది. ఆ గుణాన్ని గుర్తించి అంగి రసాల అభ్యుదయం, 


అంగరసాల ఉల్లాసం పఠితలు అనుభవించేటట్లు పండిత పామరులు మెచ్చుకొనేటట్లు విరాటపర్వాన్ని రచించాలనీ, మిగతా 
పర్వాలను అట్లాగే రచించి భారతాన్ని ముగించాలనీ తిక్కన సంకల్పించాడు. (సంపా.) 


క. అని రచనా కౌతుకమున । మన మలర౦గ ' నీ ప్రబంధ మండలి కధినా 
ధునింగా నే పురుషునిం బే; ర్కొనువాండనొ' యను తలంపు గూరిన మదితోన్‌. 8 


ప్రతిపదార్థం: అని= అని తలంచి అని భావం; రచనా కౌతుకమునన్‌= భారత రచన కొనసాగించాలనే కుతూహలంతో; 
మనము= మనస్సు; అలరంగన్‌= సంతోషించగా; ఈ ప్రబంధ మండలికిన్‌= ఈ (ప్రబంధ సముదాయానికి; అధినాథునిగాన్‌= 
కృతిభర్తనుగా; ఏ పురుషునిన్‌= ఏ పురుషుని; పేర్కొనువాండనా= ఎన్నుకోవాలో; అను= అనే; తలంపు= ఆలోచన; కూరిన= 
బాగుగా నాటుకొన్న; మదితోన్‌= మనస్సుతో. 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని తలంచి, భారతరచన చేయాలనే కుతూహలంతో మనస్సు ఉత్సాహపడింది. ఈ ప్రబంధ మండలికి 
'కృతిపతిగా ఏ పురుషుడిని ఎన్నుకొనాలో!' అనే ఆలోచన మనస్సులో బాగా నాటుకొన్నది. 

విశేషం : ఈ పద్యంలోని “ప్రబంధమండలి” అనే పద సముదాయానికి నిర్దిష్టమయిన అర్థం చెప్పలేము. తిక్కన నన్నయ్యను 
ప్రశంసించిన పద్యంలో “కృతులు” అనే మాట వాడాడు. సందర్భం బట్టి 'కృతులు” అంటే పర్వాలు అనే అర్థం కుదురుతుంది. 
అట్లాగే ప్రబంధ మండలి” అంటే 'పర్వాల సముదాయం” అని చెప్పుకొనటం సమంజసం. అంతేకాని అష్టాదశ (18) వర్లనలున్న 
సాహిత్య ప్రక్రియ కాదు. 


వ. ఇంచుక నిద్రించు సమయంబున. 9 
ప్రతిపదార్థం: ఇంచుక= కాసేపు; నిద్రించు సమయంబునన్‌= కునుకు పట్టిన వేళ, 
తాత్సర్యం: కృతి భర్తగా ఎవరిని ఎన్నుకొనాలా అని ఆలోచిస్తూ కాసేపు కునుకు తీసిన వేళ. 


విశేషం : నిద్ర పోవటం రెండు రకాలు. ఆలోచిస్తూ నిద్రపోవటం, నిద్రపోతూ ఆలోచించటం. నిద్రలో చాల వాటికి “పరిష్కార 
మార్గాలు” స్ఫురిస్తాయి. తిక్కనకు కూడా అట్టాగే “పరిష్కారమార్గం” తెలియటానికి వీలయింది. 
Fa mea ౧ MN 


2. కావ్య పరిభాషలో నిద్రను ముద్రగా (గ్రహిస్తారు. కావ్య సృష్టికి మూలమైన ప్రతిభాచైతన్యం సమాధ్యవస్థలో నిత్య 
జాగృతమై ఉంటుందనీ, మేల్కొన్నప్పుడు స్ఫురించని అపూర్వాంశాలు భావసమాధిలో స్ప్సురిస్తాయనీ కావ్య శాస్త్రజ్ఞులు చెపుతారు. 
తిక్కన నిద్ర భావసమాధికి సంకేతంగా (గ్రహించాలి. (సంపా.) 


సీ, మజ్జనకుండు, సమ్మాన్య గౌతమ గోత్ర । మహితుండు, భాస్మరమంత్రి తనయు(, 
డన్నమాంబాపతి, యనఘులు కేతన । మల్లన సిద్దనామాత్యవరుల 
కూరిమి తమ్ముండు, గుంటూరి విభుండు కొ । మ్మన దండనాథుండు, మధుర కీర్తి 
విస్తర స్పారు( డాపస్తంబసూత్ర ప । విత్రశీలుండు సాంగవేదవేది 


తే. యర్దింగల వచ్చి వాత్సల్య మతిశయిల్ల । నస్మదీయ ప్రణామంబు లాదరించి 
తుష్టి దీవించి, కరుణా ర్ట దృష్టి. జూచి; యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు. 10 


ప్రతిపదార్థం: మత్‌= నాయొక్క; జనకుండు= తండ్రి; సమ్మాన్య= చక్కగా పూజింపదగిన; గౌతమగోత్ర మహితుండు= గౌతమ 
గోత్రంలో పుట్టటం వలన గొప్పవాడు; భాస్కర మంత్రి= భాస్కర మంత్రి యొక్క; తనయు(డు= కుమారుడు; అన్నమాంబాపతి= 
అన్నమాంబకు మగడు; అనఘులు= పాపరహితులైన; కేతన, మల్లన, సిద్దన= కేతన, మల్లన, సిద్దనలనబడే; అమాత్యవరుల= 
శ్రేషులయిన మం(తుల యొక్క; కూరిమి తమ్ముండు= (ప్రేమాస్పదుడయిన (ముద్దుల) తమ్ముడు; గుంటూరి విభుండు= 
గుంటూరి సీమకు దండనాథుడయిన వాడు; కొమ్మన దండనాథుండు; మధుర= ఇంపయిన; కీర్తి= కీర్తి యొక్క; విస్తర= 
వ్యాపనం చేత; స్పారుండు= '్రకాశించేవాడు; ఆపస్తంబ సూత్ర= ఆపస్తంబ సూత్రం చేత; పవిత్రశీలుండు= పవిత్రమయిన 
ఆచారం కలవాడు; సాంగ వేద వేది= శిక్ష, కల్పం మొదలయిన ఆరు వేదాంగాలతో వేదాన్ని చక్కగా అధ్యయనం చేయటంద్వారా 
చక్కగా తెలిసికొన్నవాడు; అర్జిన్‌= కోరికతో; కలన్‌= కలలో; వచ్చి= కనబడి; వాత్సల్యము +అతిశయిల్లన్‌= వాత్సల్యభావం 
పెల్టుబుకగా; అస్మదీయ= నాయొక్క; ప్రణామంబులు= నమస్కారాలను; ఆదరించి= గ్రహించి; తుష్టిన్‌= సంతోషంతో; దీవించి= 
ఆశీర్వదించి; కరుణా+ ఆర్రదృష్టిన్‌= దయతో తడిసిన చూపులతో; చూచి= కనుగొని; ఎలమిన్‌= సంతోషంతో; నాకున్‌= నాకు; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; ఆనతి= ఆజ్ఞను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 7 
తాత్సర్యం: నా తండ్రి కొమ్మన. ఆయనది గాతమగోత్రం. ఆయన తండ్రి భాస్కర మంత్రి. కేతన, మల్లన, సిద్దనలు 
కొమ్మనకు అన్నలు. అతడు ఆ అన్నలకు ముద్దు తమ్ముడు, అన్నమాంబ మగడు. గుంటూరి సీమకు దండనాథుడు. 
గొప్పగా పేరు (ప్రతిష్ట లున్న వ్యక్తి ఆపస్తంబ సూ(త్రుడు. పవిత్ర స్వభావుడు. వేదవేదాంగాలను చక్కగా అభ్యసించినవాడు. 
అటువంటి తండ్రి కలలో కనిపించాడు. నా నమస్కారాలు స్వీకరించాడు. మనసారా దీవించాడు. వాత్సల్యంతో 
కరుణ్యార్ర దృష్టితో నన్ను చూచాడు. ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 


విశేషం : శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - వీటిని “షడంగములు” అంటారు. వేదాన్ని షడంగాలతో 
అధ్యయనం చేసేవారిని 'సాంగవేద వేది" అంటారు. కొమ్మనలోని వైదికనిష్థ. పరిపాలనానుభవం గుర్తించదగిన అంశాలు. ఇవే 
తిక్కనలో పరిమళించాయి. 


వ. “కిమస్టిమాలాం కిము కౌస్తుభం వా। పరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ । కిం కాలకూటః కిము వా 
యశోదా । స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే,” అని నీవు తొల్లి రచియించిన పద్యంబు గాఢాదరంబున 
నవధరించి, భక్తవత్సలుం డగు హరిహరనాథుండు నీదెస దయాకుండై యునికిం జేసి నిన్నుం గృతార్జునిం 
జేయం గార్యార్తి యయి నాకలోక నివాసి యయిన నాకు దన దివ్య చిత్తంబునం గల యక్కారుణ్యంబు తెజిం 

థ or) 
గెటుంగునట్టి శక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించికొని వీండె విజయం చేయుచున్నవా(డనుచుం 
జూపుటయు సవిశేష సంభ్రమ సంభరిత హృదయుండ నయి యవ్వలను( గలయం గనుంగొనునప్పుడు.1 1 


ప్రతిపదార్థం: (ప్రభో!= దేవా! ఓ భగవంతుడా!; త్వమ్‌= నీవు; పరిష్కియాయాం= అలంకరణలో; అస్థి మాలాం= ఎముకల 
దండను; బహుమన్యసే కిం?= అమితంగా అభిమానిస్తావా?; వా= లేకపోతే; కౌస్తుభం= కౌస్తుభరత్నాన్ని; బహుమన్యసే కిము= 
ఇష్టపడతావా?; కాలకూట= క్షీరసాగర మథన సమయంలో సమస్తలోకాలను కలవరపెట్టుతూ పుట్టిన కాలకూట విషం; తవ= 
నీకు; స్వాదు కిమ్‌?= రుచికరమా?; వా= లేకపోతే; యశోదాస్తన్యం= యశోద చనుబాలు; తవ= నీకు; స్వాదు కిమ్‌?= రుచికరమా?; 
మే= నాకు; వద= చెప్పుము; అని; నీవు; తొల్లి= పూర్వం; రచియించిన, పద్యంబున్‌; గాఢ+ఆదరంబునన్‌= ఎక్కువ ఆదరంతో; 
అవధరించి= (శ్రద్దగా ఆలకించి; భక్తవత్సలుండు+అగు= భక్తులపై వాత్సల్యం గల; హరిహరనాథుండు; నీ దెసన్‌= నీ పట్ట; 
దయాళుండు+ఐ= దయ కలిగినవాడై; ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; నిన్నున్‌= నిన్ను; కృతార్టునిన్‌+చేయన్‌= ధన్యుడిని 
చేయటానికి; కార్య+అర్హి+అయి= పనిగట్టుకొని; నాకలోక నివాసి+అయిన= స్వర్గలోకంలో ఉన్న; నాకు; తన దివ్య చిత్తంబునన్‌+కల= 
తన మహిమాన్వితమైన మనసులో ఉన్న; ఆ+కారుణ్యంబు తెజంగు= ఆ దయా స్వభావాన్ని; ఎయింగున్‌+అట్టి= తెలిసికొనే; 
శక్తిన్‌= శక్తిని; ప్రసాదించి= అనుగ్రహించి; నన్నున్‌= నన్ను; ఆకర్షించి= దగ్గరకు రప్పించుకొని; కొలిపించుకొని= సేవచేయించుకొని; 
వీ(డె= ఇదిగో; విజయం చేయుచున్న వాండు= వస్తున్నాడు; అనుచున్‌= అంటూ; చూపుటయును= చూపించగా; సవిశేష సంభ్రమ 
సంభరిత హృదయుండన్‌+అయి= అబ్బురమైన తొందరతో కూడిన మనసుకలవాడనయి; ఆ+వలనున్‌= ఆ దిక్కు; కలయన్‌+ 
కనుంగొను+అప్పుడు= కలయచూసే వేళ. 


తాత్సర్యం: “ఓ ప్రభూ! నీ అలంకరణలో ఎముకల దండలూ ఉన్నాయి, కౌస్తుభ రత్నం కూడా ఉన్నది. వాటిలో నీకేది 
ఇష్టం? నీవు కాలకూటం త్రాగావు; యశోద చనుబాలూ త్రాగావు. వాటిలో నీకేది రుచిగా ఉంది? తేల్చి చెప్పుము!” 
అంటూ సంస్కృతంలో నీవు వ్రాసిన పద్యాన్ని హరిహరనాథుడు గుర్తించాడు. 'నీ వంటే ఆ స్వామికి ఎంతో దయ, 
నిన్ను ధన్యుడిని చేయాలని అనుకొన్నాడు. నీమీద ఉన్న ఆ అభిమానాన్ని తెలిసికొనే శక్తిని స్వర్గంలో ఉన్న నాకు 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రసాదించాడు. నన్ను తన దగ్గరికి రప్పించుకొన్నాడు. నా సేవలందుకొన్నాడు. ఇదిగో ఆ స్వామి వేంచేస్తున్నాడు' -అని 
అంటూ ఉండగా నేను ఆ వైపు తేరిపార చూశాను. అప్పుడు. 


విశేషం : భగవదను(గహం సామాన్యమయింది కాదు. హరిహరనాథుడు తిక్కన వ్రాసిన శోకాన్ని మెచ్చుకొనటం తిక్కన తపః 
పుణ్యఫల పరిపాకమే. తిక్కన తండ్రి స్వర్గంలో ఉన్నాడనటం వలన తిక్కన వంశీయుల గొప్పతనం, పుణ్యసంపద వెల్లడొతున్నవి. 


(ఈక 


కరుణారసము పొంగి తొరంగెడు చాడ్పున । శశిరేఖ నమృతంబు జాలువాటి 
హరినీలపాత్రిక సురభిచందన మున్న। గతి నాభి ధవళపంకజము మెజియ 
గుటియైన చెలువున నెటిసిన లోక ర । క్షణ మనంగ గళంబు చాయ దోప 
బ్రథమాద్రి. దో(తెంచు భానుబింబము నా ను । రమ్మునం గౌస్తుభరత్న మొప్ప 


తే. సురనదియును గాళిందియు బెరసినట్టి  కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి 
నా మనంబు నానంద మగ్నముగ6 జేయ । నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు. 12 


ప్రతిపదార్థం: కరుణారసము= దయ అనే రసం; పొంగి తొరణౌడు చాడ్పునన్‌= పొంగి పొరలుతున్నట్టుగా; శశిరేఖన్‌= చంద్రరేఖ 
నుండి; అమృతంబు జాలువాజన్‌= అమృతం (ప్రవహించగా; హరినీల పాత్రికన్‌= ఇంద్రనీలమణులు పొదిగిన చిన్న పాత్రలో; 
సురభి చందనము+ఉన్నగతిన్‌= గుబాళించే మంచి గంధం ఉన్నట్టుగా; నాభిన్‌= బొడ్డులో; ధవళ పంకజము= తెల్లని తామరపూవు; 
మెజయన్‌= ్రకాశించగా; గుటి+ఐన= గుర్తయిన; చెలువునన్‌= అందంతో; నెజిసిన= ఒప్పిన; లోకరక్షణము+అనంగన్‌= లోక 
రక్షణమా అనునట్టు; గళంబు చాయ= కంఠ కాంతి; తోంపన్‌= కనబడగా; ప్రథమ+అద్రిన్‌= తూరుపు కొండమీద; తోంతెంచు= 
కనిపించే; భానుబింబము నాన్‌= సూర్యబింబమా అని ఊహించేటట్టు; ఉరమ్మునన్‌= వక్షస్థలంలో; కౌస్తుభరత్నము+ఒప్పన్‌= 
కౌస్తుభ మనే పేరు గల రత్నం (ప్రకాశించగా; సుర నదియును= గంగానది; కాళిందియున్‌= యమునా నది (రెండూ); బెరసినట్టి= 
కలసి ఒకటయిన; కాంతిపూరంబు= కాంతిప్రవాహం; శోభి ల్లు= (ప్రకాశించే; శాంత మూర్తి= శాంతన్వరూపు డయిన; 
సర్వ+-ఈశ్వరుండు= సర్వానికి ఈశ్వరుడయిన హరిహరనాథుడు; నా మనంబున్‌= నా మనస్సును; ఆనంద మగ్నముగన్‌+చేయన్‌= 
ఆనందంలో మునిగేటట్టు చేసేందుకు; ఎలమిన్‌= సంతోషంతో; సన్నిధి+చేసెన్‌= ప్రత్యక్షమయ్యాడు. 


తాత్పర్యం: నాకు హరిహరనాథుడు ్రత్యక్షమైనాడు. ఆయన శిరసు మీద చంద్రరేఖ ఉన్నది. చంద్రరేఖ నుండి 
స్రవించే అమృతం దయారసం పొంగి పొరలుతూ ఉన్నట్టుగా ఉన్నది. ఆ స్వామి బొడ్డులో తెల్లని తామరపూవు ఉన్నది. 
అది ఇంద్ర నీల మణులు పొదిగిన పాత్రలో గుబాళించే మంచిగంధంవలె ఉన్నది. కంఠం నలుపుగా ఉన్నది. అది 
లోకరక్షణ కొరకు నిలిచిన గుర్తు వలె ఉన్నది. రొమ్మున కౌస్తుభరత్నం ఉన్నది. అది తూరుపు కొండ మీద ఉదయించే 
సూర్యబింబం వలె ఉన్నది. గంగా యమునా నదుల కలయికలోని వెలుగుల వెల్లువవలె హరిహరనాథుడు 
సాక్షాత్కరించాడు. 


విశేషం : పద్యం సీస పద్యం. సీస పద్యానికి 4 పెద్ద పాదాలుంటాయి. ఆ తరువాత ఆటవెలది గాని తేటగీతి గాని జోడిస్తారు. 
తిక్కన 1,3 (బేసి) పాదాలలో శివుడినీ, 2,4 (సమ) పాదాలలో విష్ణువునూ కీర్తించాడు. చివర తేటగీతిలో ఇద్దరిని కలిపి వర్ణించాడు. 
ఈ క్రమం సగుణోపాసన నుండి నిర్లుణోపాసనకు సాగే విధాన్ని సూచిస్తున్నది. 


పద్యంలోని 'కరుణారసం” అనే మాట భగవంతుడి దయాగుణాన్ని స్పష్టం చేస్తుంది. విష్ణువు నీలమేఘ శ్యాముడు 
కావటం వలన ఇం|ద్రనీలమణులచేత నిర్మించబడిన పాత్రతో నాభిని పోల్చటం సమంజసం. భగవంతుడు జగద్రక్షకు డనటానికి 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 9 
'గరళకంఠం' సాక్ష్యం. భారతీయులకు గంగాయమునలు పవిత్ర నదులు, తీరాలు. శివుడికీ గంగకూ తెలుపుదనంలోనూ యమునకూ 
విష్ణువుకూ నల్లని రంగులోనూ పోలికలుండటం విశేషం. గంగాయమునలు భిన్న నదులయినా అవి కలిసిన చోట నీళ్ళు రంగుల 
తేడా చేత వేరువేరుగా కొంతదూరం కనిపించినా ఆ తరువాత ఒకటిగా కలిసిపోతాయి. అట్టాగే హరిహరులు రంగులలో వేషాలలో 
ఇద్దరుగా తోచినా తత్తంలో వారు ఒక్కరే అన్న అభేదం దృష్టికి ఆనటం ఒక (ప్రత్యేకత. ఆంధ్ర వాజ్మయంలోని హరిహరనాథ 
స్తుతిపద్యాలలో ఈ పద్యం తలమానికమైనది. 


వ. _ ఏనును భక్తిమయం బగు సాష్టాంగదండప్రణామం బాచరించి, కొండొక దొలంగి వినయావనతుండనై, 
లలాటోపరిభాగంబున నంజలిపుటంబు ఘటించి, నయనంబులు నవయవంబులును బ్రమదబాప్ప సలిల 
విలులితంబులును, బులకపటల పరికలితంబులునుం గా నంతంత నిలిచిన నద్దేవుండు. 13 

ప్రతిపదార్థం: ఏనును= నేను కూడా; భక్తిమయంబు+అగు= భక్తితో నిండినదైన; స+అష్ట+అంగ దండ ప్రణామంబు+ఆచరించి= 
శరీరంలోని ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్టు దండం వలె బోరగిల పడుకొని చేసే నమస్కారం చేసి; కొండొక+తొలంగి= 
కొద్దిగా (ప్రక్కకు తప్పుకొని; వినయ+అవనతుండను+ఐ= వినయంతో వంగినవాడనై; లలాట+ఉపరిభాగంబునన్‌= నుదుటి 
పైభాగం మీద; అంజలిపుటంబు ఘటించి= దొప్పవలె ముకుళింపచేసిన దోసిలితో నమస్కారం చేసి; నయనంబులున్‌= కన్నులూ; 
అవయవంబులును= శరీరంలోని భాగాలన్నీ; ప్రమద బాప్ఫసలిల విలులితంబులును= ఆనంద బాష్ప జలాన్ని విడిచేవి; పులక 
పటల= గగుర్సాటుల సముదాయంతో; పరికలితంబులునున్‌+కాన్‌= కూడినవి కాగా; అంతంతన్‌= అల్లంత దూరాన; నిలిచినన్‌= 
నిలువగా; ఆ+దేవుండు= అప్పుడు ఆ దేవుడు. 

తాత్పర్యం: నేను భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాను. ఒకప్రక్కకు ఓరగా నిలబడ్డాను. వినయంతో కొంచెం ముందుకు 

వంగాను. నొసటి మీద చేతులు జోడించాను. నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. నా శరీరమంతా రోమాంచంతో 

గగుర్పొడిచింది. అప్పుడా దేవుడు. 


నిశేషం : భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు భక్తుడు (ప్రదర్శించే భక్తిభావాన్ని తెలిపే ఆంగిక సాత్తికాభినయాలు ఇందులో 
వర్లించబడ్డాయి. సాష్టాంగ దండప్రణామం శరణాగతికీ, వినయంతో లలాటం వద్ద దోసిలితో సంఘటించిన నమస్కారం ఆత్మార్పణ 
భావానికీ ఆంగికాభినయాలు. ఆనందబాష్పాలూ, పులకలూ ఆనందానుభవానికి సాత్తికాభినయాలు. (సంపా.) 
క. అనుకంపాతిశయంబున.। దన దక్షిణనేత్రమును సుధారోచియ కా 

నను వింత లేక చూచి, వ। దనమున దరహాసరసము దళుకొత్తంగన్‌. 14 
ప్రతిపదార్థం: అనుకంపా+అతిశయంబునన్‌= దయాధిక్యం చేత; తన= తనయొక్క; దక్షిణ నేత్రమును= కుడి కన్ను కూడా; 


సుధారోచియ కాన్‌= చంద్రుడే కాగా; ననున్‌= నన్ను; వింత లేక= కొత్త లేక; చూచి= పరిశీలించి; వదనమునన్‌= ముఖంలో; 
దరహాస రసము= చిరునవ్వు అనే రసం; తళుకొత్తంగన్‌= చిందగా (తొణికిసలాడగా). 


తాత్సర్యం: హరిహరనాథుడు నా వైపు దయతో చూచాడు. అప్పుడా దేవుడి కుడి కన్ను కూడా చంద్రుడే అయినాడు. 
చిరునవ్వు తొణికిసలాడుతూ నాతో ఈ విధంగా అన్నాడు. 


విశేషం : విష్ణువు కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. సూర్యుడనటం వలన వేడిమి తప్పని సరి. కాని, 
కుడికన్ను చం(ద్రుడు కావటంతో 'చల్లనయ్య' అయినాడు ఆ స్వామి. “దరహాసరసం'” వంటి వింత ప్రయోగాలు తిక్కన 
ప్రత్యేకతను తెలుపుతాయి. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. “వైదిక మార్గ నిష్టమగు వర్తనముం దగ నిర్వహించుచున్‌ 

భేదము లేని భక్తి మతి నిర్మల వృత్తింగ( జేయుచుండు మ 

త్పాద నిరంతర స్మరణ తత్ప్సర భావము కల్పి నాత్మస 

మ్మోదము. బొంద గావ్య రసముం గొనియాడుచు నుండు దెప్పుడున్‌. 15 
ప్రతిపదార్థం: వైదిక మార్గ నిష్టము+అగు= వేద సమ్మతమయిన మార్గాన్ని అనుసరించే; వర్తనమున్‌= (ప్రవర్తనను; 
తగన్‌+నిర్వహించుచున్‌= తగిన విధంగా కొనసాగిస్తూ; భేదము లేని= శివకేశవ భేదం లేని; భక్తిన్‌= భక్తితో; మతిన్‌= మనస్సును; 
నిర్మల వృత్తింగన్‌= మాలిన్యం లేని (ప్రవృత్తి కలదానినిగా; చేయుచుండు= చేసే; మత్‌= నాయొక్క; పాద= పాదాలయొక్క; 
నిరంతర= ఎల్లప్పుడూ; స్మరణ తత్సర భావము= భక్తితో తలంచటంవలన భావించటంలో తన్మయమైన భావం; కల్మిన్‌= 


ఉండటం చేత; ఆత్మ= మనస్సు, అంతరాత్మ; సమ్మోదమున్‌+పొందన్‌= ఆనందాన్ని పొందగా; కావ్య రసమున్‌= కావ్యములందలి 
రసాన్ని; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; కొనియాడుచున్‌+ఉండుదు(వు)= మెచ్చుకుంటూ ఉంటావు. 


తాత్పర్యం: “నీవు వైదిక మార్గంలో జీవిస్తున్నావు. శివకేశవ భేదరహిత మయిన భక్తితో నాపాద స్మరణ చేస్తున్నావు. ఆ 
రీతిగా ఆత్మానందం పొందుతూ కావ్యరసాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. 


విశేషం : భారతం మొదలు పెట్టేనాటికి తిక్కనలో నాలుగు లక్షణాలున్నాయి. మొదటిది వైదిక మార్గవర్తనం, రెండవది శివకేశవ 
భేదరహిత మయిన భక్తి, మూడవది కావ్యరసాస్వాదం, నాల్గవది (బ్రహ్మానంద స్థితి పొందాలనే ఆకాంక్ష. 'నిరంతర భగవన్నామస్మరణ” 
సర్వశుభాలను కలిగిస్తుంది. 


వ. అందును. 16 
తాత్పర్యం: అందులో కూడా విశేషించి. 


క. పారాశర్యుని కృతి యయి । భారత మను పేరం బర(గు పంచమవేదం 
బారాధ్యము జనులకు ద । ద్లారవ మూహించి నీ వఖండిత భక్తిన్‌. 17 


ప్రతిపదార్థం: పారాశర్యుని= పరాశరుని కుమారుడయిన వ్యాసుని; కృతి+అయి= రచన అయి; భారతము+అను పేరన్‌= 
భారతమనే పేరుతో; పరంగు= ప్రసిద్ధము అయిన; పంచమ వేదంబు= ఐదవ వేదం; జనులకున్‌= (ప్రజలకు; ఆరాధ్యము= 
ఆరాధించదగింది; తద్‌= ఆ; గౌరవము= గొప్పతనాన్ని, మహిమను; ఊహించి= భావన చేసి; నీవు; అఖండిత భక్తిన్‌= నిరంతరమయిన 
(అంతరాయంలేని) భక్తితో. 


తాత్పర్యం: వేదవ్యాసుడు రచించిన భారతం పంచమవేదం అని ప్రసిద్ది పొందింది. ప్రజల కది ఆరాధించదగింది. 
దాని గొప్పతనాన్ని మనసులో భావించి, దానిమీది నిరంతర భక్తితో నీవు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం : వేదాలు నాలుగు. బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం, భారతం పంచమవేదం. అంటే వేదాల సారాన్ని 
తనలో ఇముడ్చుకొన్న వేదమని అభిప్రాయం. 


తే. తెనుంగుబాస వినిర్మింప( దివురు టరయ । భవ్య పురుషార్ధ తరుపక్వ ఫలము గాదె! 
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిపతిత్వ మర్ధించి వచ్చితి. దిక్కశర్ష!' 18 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 1 
ప్రతిపదార్థం: తిక్కశర్మ!= ఓ తిక్కనా!; తెనుంగు బాసన్‌= తెలుగు భాషలో; వినిర్మింపన్‌= సరిక్రొత్త రచన అన్నట్టుగా రచన 
చేయటానికి; తివురుట= ప్రయత్నించటం; అరయన్‌= పరిశీలించగా; భవ్య= మంగళకరమయిన; పురుషార్థ ధర్మార్థ కామ మోక్షములనే; 
తరు= చెట్టుయొక్క; పక్వ= పండిన; ఫలము కాదె= పండు కదా; దీనికిన్‌= తెలుగులో నిర్మించే నీ ప్రయత్నానికి; ఎడన్‌= 
మనస్సులో; ఇయ్యకొని= అంగీకరించి; వేడ్కన్‌+ఊని= ఎంతో కుతూహలపడి; కృతిపతిత్వము= కృతికి పతిగా ఉండాలనే భావంతో; 
అర్జించి= కోరి; వచ్చితిన్‌= వచ్చాను. 

® 


తాత్సర్యం: తిక్కనా! నీవు తెలుగు భాషలో భారతం నిరి ్యంచటానికి పూనుకొనటం ఎటువంటిదంటే । పురుషార్థములనే 
చెట్టుకు పండిన పండు వంటిది. ఈ నీ ప్రయత్నం నా మనసుకు నచ్చింది. ఇందుకు నే నెంతో కుతూహలపడి 
కృతిపతిత్వాన్ని కోరి వచ్చాను.” 


విశేషం : 'వినిర్మింపన్‌' అనే మాట సాభిప్రాయం. తెలుగు భారతం యథానువాదం కాదు. అనుసృజనం వంటిది. వ్యాస 
భారతంలో నిబంధింపబడి నిరూపింపబడిన తాత్సర్యాన్నీ, తత్తాన్నీ తెలుగులో తేటపడేటట్టు పునర్నిర్మించటమే ఆ 'వినిర్మించటం'. 
వినిర్మాణమంటే విశిష్టమైన నిర్మాణమని కూడా భావం. వ్యాస భారతం శాగ్రేతిహాసమైతే తెలుగులోని కవిత్రయ భారతం 
కావ్యేతిహాసంగా అవతరించింది. ఆ ప్రక్రియా భేదం వినిర్మాణంలోని విశేషం. మహాభారతంలో పాండవులు సాధించిన చతుర్విధ 
పురుషార్థ బీవిత సమగ్రేతి వృత్తం వర్షించబడింది. కాబట్టి అది పురుషార్థ పరిపక్వ ఫలం వంటిది. ఆ భారతాన్ని రచించిన కవి 
బీవితం కూడా పురుషార్థ వృక్షానికి పండిన పండే అవుతుందని - అంటే ఆ మహాకవికి మోక్ష ఫలాన్ని అందిస్తుందని భావం. 
భగవంతుడిని కూడా కృతిపతిత్వం కోసం (ప్రేరేపించే పరమార్థ గ్రంథం భారతం. (సంపా.) 


వ. అనిన నద్దివ్యవ చనామృతంబు నా యుల్లంబున వెల్లిగొనినం బునః పునః ప్రణామంబు లాచరించి, యప్రమేయ 
ప్రభావ భావనాతీతుండయ్యును నప్పరమేశ్వరుం డాశ్రితులకు నత్యంత సులభుండని బుధులవలన విని 
యునికిం జేసి ననుబోంటి బాలస్వభావునకు నిట్టి మహనీయ మహిమ దొరకొనుటయుం గలుగున కాక 
యని తలంచుచు నవ్విభునకు విన్నపంబు సేయువాండనయి కొమ్మనామాత్యునాననం బాలోకించి తదనుమతి 
వడసి యిట్లంటి. 19 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ఆ+దివ్య వచన+అమృతంబు= హరిహరనాథుని మహిమగల ఆ మాటలనే అమృతం; 
నా+ఉల్లంబునన్‌= నా మనసులో; వెల్లిగొనినన్‌= పొంగి పొరలగా; పునఃపునః= మాటి మాటికి; ప్రణామంబులు+ఆచరించి= 
నమస్కారాలు చేసి; అప్రమేయ= మితియిడడానికి వీలు లేని; ప్రభావ= మహిమచేత; భావనా+అతీతుండు+అయ్యునున్‌= 
ఊహకు అందని వాడయినా; ఆ+పరమేశ్వరుండు= ఆ దేవదేవుడు; ఆ(శ్రితులకున్‌= తనను శరణుపొందినవారికి; అతి+అంత 
సులభుండు+అని= మిగుల సులభంగా లభించేవాడని; బుధులవలనన్‌= పండితుల వలన; విని+ఉనికిన్‌+చేసి= విని ఉండటం 
వలన; ననున్‌+బో(టి= నావంటి; బాలస్వభావునకున్‌= పరిణతి చెందని స్వభావం కలవానికి కూడా; ఇట్టి మహనీయ మహిమ= 
ఇటువంటి గొప్పశక్తి దొరకొనుటయున్‌= లభించటం కూడా; కలుగున్‌+అ కాక= తప్పక సిద్దిస్తుంది కదా; అని, తలంచుచున్‌= 
అనుకొంటూ; ఆ+విభునకున్‌= ఆ హరిహరనాథస్వామికి; విన్నపంబు= మనవి; చేయువా(డన్‌+అయి= చేసేవాడనయి; కొమ్మన+ 
అమాత్యు+ఆననంబు= కొమ్మనమంత్రి ముఖం; ఆలోకించి= చూచి; తద్‌+అనుమతిన్‌= అతని అనుమతిని; పడసి= పొంది; 
ఇట్టు+అంటిన్‌= ఈ విధంగా అన్నాను. 


తాత్పర్యం: ఆ హరిహరనాథుని మాటలు అమృత తుల్యాలు. వాటిని వినగానే నా మనస్సులోని అలౌకికానుభూతి 
పొంగులెత్తింది. మళ్ళీ మళ్ళీ నమస్కరించాను. ఆ దేవదేవుడు మహాప్రభావం కలవాడు. మానవుల భావనలకు అందని 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాడు, అయినా ఆశ్రితులకు సులభుడు అని పండితులవలన లోగడ విని ఉండటంచేత ఆ భావాన్ని పదే పదే మననం 
చేసికొన్నాను. అందువలన నావంటి బాలస్వభావుడికి కూడా గొప్ప శక్తి కలుగుతుందికదా! అనే ధైర్యం కలిగింది. 
దేవుడికి ఏదో విన్నవించాలనే తపనతో మా తండ్రి వైపు చూచాను. ఆయన అనుమతించాడు. ఆ తరువాత ఈ 
విధంగా అన్నాను. 


విశేషం : తిక్కన ఎంత చదువరియో అంత సంస్కారవంతుడు. తనను బాలస్వభావుడిగా చెప్పుకొనటం వినయానికి గుర్తు, 
భగవంతుడికి విన్నవించుకొనేందుకు తిక్కన తండ్రివైపు చూడటం పెద్దలపట్ట గౌరవాన్ని, వృద్దసేవ పట్ల ఆదరాన్ని వ్యక్తం చేస్తుంది. 


క. భూరి భవత్మారుణ్య । క్షీరాంబుధిలోన నాదు చిత్తంబును వి 
స్తార మహితముగ నునిచితి ; వారయ నచ్చెరువు గాదె యఖిలాండపతీ! 20 


ప్రతిపదార్థం: అఖిల+అండపతీ!= (బ్రహ్మాండ నాయకా! భూరి= అధికమయిన; భవత్‌= నీయొక్క; కారుణ్య= దయ అనే; 

+అంబుధిల'నన= వాల సము(దంల్‌; నాదు= నాయొక్క; ౦బును= మనసును; మబవాతముగన= విరివిఐన 
క్షీర ధిలోనన్‌= పా (ద్రంలో; నాదు గ చిత్త ను; విస్తార మహితముగన్‌= విరివి 
గొప్పతనం కలదానినిగా; ఉనిచితివి= ఉంచావు; అరయన్‌= చూడగా; అచ్చెరువు కాదె?= ఆశ్చర్యం కదా! 


తాత్సర్యం: బ్రహ్మాండ నాయకా! ఆతి విస్తారమైన నీ దయ అనే పాలసముద్రంలో నామనస్సును ఎంతో గొప్పదనం 
కలిగిన దానినిగా చేసి భద్రంగా ఉంచి అనుగ్రహించావు. ఇది నిజంగా ఆశ్చర్యం కదా? 


విశేషం : అలం: రూపకం; క్షీరాంబుధి నాదు తుచ్చ చిత్తంబున' అని కొన్ని ప్రతులలో ఉన్నది. తుచ్చ శబ్దాన్ని అత్యల్పమనే అర్థంలో 
వాడటం ప్రసిద్ది. అప్పుడు అతి విస్తారమైన నీదయ అనే పాలసముద్రాన్ని అత్యల్పమైన నా చిత్తంలో విశాలంగా ఉంచటం ఆశ్చర్యం 
కాదా! అని తాత్పర్యం ఏర్పడుతుంది. ఉన్న పాఠం కంటె కొన్ని విధాల ఈ పాఠమే అన్వయ సుందరంగా ఉన్నది. (సంపా) 


ఉ. ఇంతకు నేర్చు నీకు, నొక యింతటిలోన, మదీయవాణి న 
త్యంత విభూతిం బెంపెసంగు నట్టి నినుం గొనియాడ. జేంత దా 
నెంతటి పెద్ద? నీ కరుణ నిట్లు పదస్టు(డ నైతి నింక జ 
న్మాంతర దుఃఖుముల్‌ దొలంగు నట్లుగం జేసి సుఖాత్ము( జేయవే. 21 


ప్రతిపదార్థం: ఇంతకున్‌ నేర్చు= ఇంతటి మహిమను (ప్రదర్శించే సమర్జుడవయిన; నీకున్‌; అత్యంతవిభూతిన్‌= మిక్కిలి ఐశ్వర్యంతో; 
పెంపు+ఎసంగునట్టి= (ప్రసిద్ది గడించిన; నినున్‌= నిన్ను; ఒక+ఇంతటిలోనన్‌= అనతికాలంలోనే; మదీయ వాణిన్‌= నా యొక్క 
వాక్కుతో; కొనియాడన్‌+చేత= పొగడింప చేసికొనటం; తాను+ఎంతటి పెద్ద?= అదేమంత ఘనకార్యం? నీ కరుణన్‌= నీ 
దయతో; ఇట్లు పదస్థుండన్‌+ఐతిన్‌= ఈవిధంగా ఇంతటి పదవిలోకి (భారతరచన చేయగల స్థితికి) వచ్చాను; ఇంకన్‌= ఇకముందు; 
జన్మ+అంతరదుఃఖముల్‌= మరోజన్మవలన కలిగే దుఃఖాలను; తొలంగునట్టుగన్‌ +చేసి= తొలగిపోయే విధంగా చేని; 
సుఖ+ఆత్మున్‌+చేయవే= సుఖస్వరూపునిగా చేయుమా! 


తాత్పర్యం: ఇంత మహిమను (ప్రదర్శించ గలిగిన నీవు అనంతమైన ఐశ్వర్యంతో పెంపారే నిన్ను అనతికాలంలోనే 
నా వాక్కుల చేత కీర్తింపజేసికొనేటట్లు చేయటం అదెంత గొప్ప? నీ కరుణవలన ఈ పదవి (మహాభారతాన్ని తెలుగులో 
నిర్మించే అదృష్టం) నాకు దక్కింది. నాకు పునర్జన్మ దుఃఖం లేకుండా చేసి సుఖాత్ముడిని చేయవయ్యా! 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 13 
విశేషం : భక్తుడు భగవంతుడిని స్మరించటం సహజం. కాని భగవంతుడు భక్తుడిని కరుణించడం విశేషం. తిక్కనను మెచ్చి 
హరిహరనాథుడు అను[గ్రహించాడు; కృతిపతిత్వం కోరాడు; భగవంతుడి పరిపూర్ణానుగహం కలవాడు తిక్కన. అయినా నిగర్వి. 
మహాభారతాన్ని తెలుగులో నిర్మించే ఉత్తమాధికారం భగవద్దత్తమే అని భావించాడు. మహామహిమాన్వితుడైన దైవమే తన వాక్కులకు 
తగినంత శక్తినిచ్చి భారతాన్ని రచింప చేయిస్తాడని భావించాడు. భగవత్మృపవలన (వ్రాసే ఈ కావ్యంవలన యశస్సు, అర్ధలాభం 
వంటి కావ్య ప్రయోజనాలను తిక్కన కోరలేదు. పునర్జన్మ రహితమైన శాశ్వత మోక్షస్థితిని కోరాడు. కవిత్వం కవికి మోక్ష సాధనమని 
తిక్కన అభిప్రాయం. 


వ. అని యుపలాలితుం డగు డింభకుండు దన కొలంది యెజటుంగక మహాపదార్దంబు వేం విధంబున 
బ్రహ్మానంద స్థితిం గోరి సర్వాంగాలింగిత మహీతలం బగు నమస్మారంబు సేసిన నజ్జగన్నాథుండు. 22 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; ఉపలాలితుండు+అగు= బుజ్జ్ఞగింపబడినవాడు అయిన; డింభకుండు= బాలుడు; తన 
కొలంది= తన శక్తి; ఎజుంగక= తెలియక; మహత్‌+పదార్థంబు= గొప్పదైన వస్తువును; వేడు విధంబునన్‌= కోరుకొనే రీతిలో; 
బ్రహ్మ+ఆనంద, స్టితిన్‌+కోరి= ఆత్మానందాన్ని పొందే అనుభవస్థితిని కోరి; సర్వ+అంగ+ఆలింగిత మహీతలంబు+అగు= అన్ని 
అవయవాలతో తాకబడిన భూతలం కలిగిన; నమస్కారంబు+చేసినన్‌= సాష్టాంగ నమస్కారం చేయగా; ఆ+జగత్‌+నాథుండు= 
లోకాలకు నాయకుడయిన హరిహరనాథుడు. 


తాత్పర్యం: బుజ్జ్ఞగించబడిన బాలకుడు తన శక్తి ఏమాత్రమూ తెలిసికొనకుండా గొప్ప వస్తువును కోరేవిధంగా నేను 
(బ్రహ్మానందం కలగాలని కోరుకొని సాష్టాంగ దండప్రణామం చేశాను. అప్పుడు ఆ దేవుడు. 


తే. జనన మరణాదులైన సంసార దురిత । ములకు నగపడకుండంగ. దొలంగు తెరువు 
గనువెలుంగు నీ కిచ్చితి ననిన లేచి। నిలిచి సంతోష మెద నిండ నెలవుకొనంగ. 23 


ప్రతిపదార్థం: జనన+మరణ+ఆదులు+ఐన= పుట్టుక, చావు మొదలయిన; సంసార దురితములకున్‌= సాంసారిక బాధలకు, 
దుఃఖాలకు; అగపడకుండంగన్‌= లోబడకుండ; తొల(గు= తప్పించుకొనే; తెరువు= మార్గం; కను= చూచేటటువంటి; వెలుంగు= 
వెలుగు, కాంతి (జ్ఞానం, వివేకం, అని భావం); నీకున్‌= నీకు; ఇచ్చితిన్‌; అనినన్‌; లేచి; నిలిచి; ఎదనిండన్‌= మనసునిండుగా; 
సంతోషము; నెలవుకొనంగన్‌= చోటుచేసికోగా, కలుగగా. 


తాత్సర్యం: జననమూ, మరణమూ మొదలయిన సంసార దుఃఖాలకు లోబడకుండా తప్పించుకొనే మార్గం తెలిసికొనే 
వెలుగు నీకు (ప్రసాదించాను' అని హరిహరనాథుడు సెలవిచ్చాడు. ఈ మాట వినటంతో నా మనసు ఆనందంతో 
నిండిపోయింది. 


నిశేషం: మానవుడు జనన మరణాది సంసార దుఃఖాలతో సతమత మవుతుంటాడు. ఈ దుఃఖ నివారణకు భగవదనుగ్రహం 
కావాలి. ఆ అనుగ్రహాన్ని తిక్కన పొందాడు. జననం, మరణం అనేవి నరక యాతనలకు కేంద్రాలు. పుణ్యం స్వర్గానికి, పాపం 


నరకానికి హేతువులు. సుఖదుఃఖాల అనుభవం నశిస్తే కాని మోక్షం దక్కదు. ఆ వెలుగు అనుగ్రహపా(త్రులకే వేద్యం. 
బహుజన్మపుణ్యపాకఫలం. ఆ అనుభవం అనిర్వచనీయం. 


వ. ఇట్లు మేలుకాంచి. 24 


తాత్సర్యం: ఈ విధంగా మేలుకొని. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్ర ఎలమియు నచ్చెరువును సరి । నెలసి పొదలు మానసమున నెంతయుబ్రొద్దేం 
గలలోనం గన్న చందము । దలంచుచు నుండితిని భక్తి తాత్సర్యమునన్‌. 25 


ప్రతిపదార్థం: ఎలమియున్‌= సంతోషమూ; అచ్చెరువునున్‌= ఆశ్చర్యమూ; సరిన్‌+ఎలసి పొదలు= సమానంగా వ్యాపించి వర్దిల్లే; 
మానసమునన్‌= మనస్సుతో; ఏన్‌= నేను; కలలోనన్‌+కన్నచందము= కలలో చూచిన విధం; తలయచున్‌= భావించుకొంటూ; 
ఎంతయున్‌+ప్రొద్దు= ఎంతోసేపు; భక్తి తాత్సర్యమునన్‌= భక్తి పారవశ్యంతో; ఉండితిని= ఉండిపోయాను. 


తాత్సర్యం: నా మనసు సంతోషంతో, ఆశ్చర్యంతో సమానంగా నిండిపోయింది. నేను కలలో దర్శించిన దృశ్యాన్ని 
తలచుకొంటూ ఎంతోసేపు భక్తి పారవశ్యంతో ఉండిపోయాను. 


నిశేషం: భారతీయుల స్వపష్పశా(స్తంలో, శకునశా(స్తంలో 'కలలకు” ప్రాధాన్యం ఉన్నది. ఆ శాస్త్రజ్ఞులు కలలు భావి సూచకాలుగా 
భావిస్తారు. కొందరు అవి శుభాశుభ శకునాలుగా విశ్వసిస్తారు. కలల సమయాన్ని బట్టి ఫలితాలను చెప్పేవారున్నారు. మంచి కల వస్తే 
మేలుకొన్న తరువాత నిద్ర పోకూడదని శాస్త్రం. అందుచేత తిక్కన తన 'కలను' తలచుకొంటూ భక్తిపారవశ్యంతో ఉన్నాడు. 


వ. తదనంతరంబ. 26 


తాత్పర్యం: ఆ తరువాత. 


ఉ. ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథు( జేసి యే 
పట్టున బూజ్యమూర్తి యగు భారత సంహిత. జెప్పంగంటి; నా 
పుట్టు. గృతార్థతం బొరసె(, బుణ్యచరిత్రు(డ నైతి; నవ్విభుం 
గట్టెద( బట్ట మప్రతిమ కావ్య కవిత్వ మహావిభూతికిన్‌. 27 


ప్రతిపదార్థం: ఇట్టి పదంబు+కాంచి= ఇటువంటి ఉన్నతమైన పదవిని పొంది; పరమేశ్వరునిన్‌= హరిహరనాథుని; కృతినాథున్‌+చేసి= 
(భారతానికి) కృతిభర్తనుగా చేసి;.ఏ పట్టునన్‌= ఏ సందర్భంలోనైనా, ఏ విధంగా చూచినా; పుజ్యమూర్తి+అగు= ఆరాధించటానికి 
తగిన స్వరూపం కలిగిన; భారత సంహితన్‌= భారతమనే వేదాన్ని; చెప్పన్‌+కంటిన్‌= (తెలుగులో) చెప్పే భాగ్యం పొందగలిగాను; 
నా పుట్టున్‌= నా జన్మకూడా; కృతార్థతన్‌+పొరసెన్‌= సాఫల్యం పొందింది; పుణ్యచరిత్రుండన్‌+ఐతిన్‌= పుణ్యశీలుడిని అయ్యాను; 
అ(ప్రతిమ= సాటిలేని; కావ్యకవిత్వ= కావ్య సంబంధమైన కవిత్వమనే; మహావిభూతికిన్‌= గొప్ప ఐశ్వర్యానికి; ఆ+విభున్‌= ఆ 
హరిహర నాథుడిని; పట్టము+కట్టెదన్‌= పట్టాభిషిక్తుడిని చేస్తాను. 


తాత్సర్యం: నేను ఉన్నతస్థితిని అందుకొన్నాను. పరమేశ్వరుడిని కృతిపతిగా ఎన్నుకొన్నాను. భారతమనే పంచమవేదాన్ని 


తెలుగులో నిర్మించే అదృష్టం పొందాను. ఆ భారతం అన్ని విధాలా ఆరాధనీయం. నా జన్మ సఫలమయింది. నా 
చరిత్ర పుణ్యవంతమైనది. -ఈ కావ్య కవిత్వ మహత్వ సంపదకు ఆ హరిహరనాథుడిని పట్టం కట్టుతాను. 


విశేషం: తిక్కన ఒక మహాకవి. అతడికి కవిత్వం దైవానుగ్రహం వలన లభించింది. ఆ కవిత్వకళతో భారతం చెప్పాలనుకొన్నాడు. 
దేవుడే కృతిపతిత్వం కోరాడు. ఈరీతిగా లక్ష్యమూ సంఫప్రార్థనా రెండూ ఒకరిలో ఒకే కవిలో ఫలించటం చాలా గొప్ప విషయం. 
“అ ప్రతిమకారుణికత్వ మహావిభూతికిన్‌ - ఈ పాఠం కొన్ని ప్రతులలో కనపడుతున్నది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 15 
ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగున్‌; జనా 
భ్యర్షిత మైన భారత మపార కృపాపరతంత్రవృత్తిమైం 
బేర్చిన దేవదేవునకుం బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ది; నా 
నేర్చిన భంగిం జెప్పి వరణీయుండ నయ్యెద భక్తకోటికిన్‌. 28 


ప్రతిపదార్థం: నూత్నరత్నమునకున్‌= కొత్తరత్నానికి; కనకంబునకున్‌= మేలిమి బంగారానికి; కూర్చుట= జత చేయటం; తగున్‌= 
ఒప్పుతుంది; జన= జనులచే; అభి+అర్భితము+ఐన భారతము= పూజించబడిన భారతం; అపార= హద్దులేని; కృపాపరతం(త్ర= 
దయాపరవశమైన; వృత్తిమైన్‌= (ప్రవర్తనతో; పేర్చిన= అతిశయించిన; దేవదేవునకున్‌= దేవదేవునికి; (ప్రీతిగన్‌= ప్రీతికలిగే విధంగా; 
ఇచ్చుట= ఇవ్వటం అంటే; సర్వసిద్ది= సర్వమూ సిద్దించినట్టే నా నేర్చిన భంగిన్‌= నాకు చేతనైన విధంగా; చెప్పి; భక్తకోటికిన్‌= 
భక్తుల సమూహానికి; వరణీయు(డన్‌+అయ్యెదన్‌= వరించ (అభిమానించ, (ప్రేమించ) తగిన వాడినిగా జొతాను. 

తాత్పర్యం: బంగారానికి నూత్న రత్నాన్ని కూర్చటం సముచితం. భారతం జనులందరూ ఆరాధించే (గ్రంథం. 
బంగారంవంటిది. దేవదేవుడూ దయాపరుడూ అయిన హరిహరనాథుడు రత్నం. ఆయనకు ప్రీతితో కృతి ఇవ్వటం 
అంటే బంగారానికి రత్నం కూర్చినట్సే, సిద్దులన్నీ సమకూరినట్లే. కాబట్టి నా చేతనైనట్టు భారతాన్ని తెలుగులో చెప్పి 
భక్తులకు (పేమపా(తుడను జొతాను. 


విశేషం: అలం: సమాలంకారం. ఇక్కడ భారతాన్ని నూత్న రత్నంగానూ, హరిహరనాథుడిని బంగారంగానూ చెప్పటం 
సహజసుందరంగా ఉన్నది. అందువలన రెంటికీ సరిపోయింది. భూతదయను, అహింసను భారతం (ప్రబోధిస్తుంది. భగవంతుడేమో 
దయాసముద్రుడు. అందువలన ఆనురూప్యం కుదిరింది. 


నన్నయ భారతం నరాంకితం. తిక్కన భారతం హరిహరనాథాంకితం. తిక్కన ఆరణ్యపర్వ శేషాన్ని వదలి విరాటపర్వం 
మొదలు పెట్టాడు. అందుచేత తిక్కన రచన నూత్నరత్నమైనది. బంగారంలో పొదగటంవలన రత్నానికి స్వచ్చత ఏర్పడినట్లు 
యట న (30) 

భారతానికి కూడా (క్రొత్త అమరిక సహజంగా కలిగింది. 


తిక్కన పండితుడైనా వినయశీలుడు. చదువరైనా తనను సామాన్య మానవునిగానే చెప్పుకొన్నాడు. వినయంతో 'నా 
నేర్చిన భంగి” అని చెప్పుకొన్నాడు. ఇది అహంకారం నశించిన స్థితిని తెలియజేస్తుంది. నన్నయకూడా 'నా నేర్చువిధంబున 
నిక్కావ్యంబు రచియించెద' - అనటం గమనార్హం. 


వ. ఇది యనన్య సామాన్య కరణం బగు పరమధర్మ ప్రకారంబు. 29 


ప్రతిపదార్థం: ఇది= ఈ భగవదంకిత (ప్రక్రియ; (న+అన్య) అనన్య+సామాన్య కరణంబు+అగు= సామాన్యములైన ఇతర 
సాధనాలవల్ల సమకూరని; పరమధర్మ= ఉత్కృష్టమైన ధర్మముయొక్క; (ప్రకారంబు= విధానం. 


తాత్పర్యం: ఈ విధంగా భగవంతుడికి అంకితమిచ్చే (ప్రక్రియ మరే ఇతర సాధనాలవలన కలిగేది కాదు. ఇది ఒక 
ఉత్తమ ధర్మం ఆచరించే పద్దతి. 


విశేషం: భగవదంకితం పరమధర్మ మని తిక్కన భావించాడు. నరాంకితం కంటె దైవాంకితం దివ్యమైన దనీ, ఉత్తమమైన దనీ 
ఆయన భావం. నిర్వచనోత్తర రామాయణ కావ్యాన్ని మనుమసిద్ధి భూపాలుడికి అంకితమిచ్చి, ఆంధ్రమహాభారతాన్ని దైవాంకితం 
చేసిన తిక్కనకు రెండు విధానాలలో ఉన్న తారతమ్యం బాగా తెలుసు. (సంపా.) 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. కావున భారతామృతముం గర్జపుటంబుల నార(గ్రోలియాం 
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ 
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ గృతుల్‌. 30 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; భారత+అమృతమున్‌= భారతమనే అమృతాన్ని; కర్లపుటంబులన్‌= దొప్పలవంటి చెవులతో; 
ఆరన్‌+(క్రోలి= తనివి తీరేటట్టు పూర్తిగా సేవించి, (త్రాగి; ఆంధ్ర+ఆవళి= తెలుగు వారంతా; మోదమున్‌+పొరయునట్టుగన్‌= 
ఆహ్లాదం పొందేవిధంగా; సాత్యవతేయసంస్కృతి= వేదవ్యాసుడిని స్మరించటమనే; శ్రీ విభవ+ఆస్పదంబు+అయిన= మంగళకరమైన 
వైభవానికి నిలయమైన; చిత్తముతోడన్‌= మనస్సుతో; మహాకవిత్వదీక్షావిధిన్‌+ఒంది= గొప్పకవిత (వ్రాయాలి అనే దీక్ష వహించి; 
పద్యములన్‌, గద్యములన్‌= పద్యాలలో, గద్యాలలో (చంపువుగా); కృతుల్‌= పర్వాలను; రచియించెదన్‌= రచిస్తాను, 


తాత్పర్యం: అందువలన - ఆంధ్రులందరూ మహాభారత మనే అమృతాన్ని చెవులనే దొప్పలతో తనివితీరా త్రాగి, 
ఆహ్లాదాన్ని పొందేటట్టుగా - వ్యాసమహర్షి భావనమనే సంపదయొక్క వైభవంతో నిండిన మనస్సుతో భారతపర్వ్యాలను 
మహాకావ్యంలో ఉండదగిన ఉత్తమ కవిత్వంతో రచించవలెనన్న గొప్పదీక్షను పూని నియమంతో పద్యాలలోనూ 
గద్యాలలోనూ (అంటే చంపూ రచనగా) రచిస్తాను. 


విశేషం: భారతాన్ని అమృతంగా రూపకం చేసి చెప్పటంలో దాని నిత్యత్వాన్నీ, ఆస్వాదనీయత్వాన్నీ, విశ్వజనీనత్వాన్నీ తిక్కన 
వ్యంగ్యంగా పేర్కొన్నాడు. దొప్పలవంటి చెవులతో ఆంధ్రులందరూ త్రాగేటట్టు (వ్రాస్తానని తిక్కన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. తన కవిత 
శ్రవణానందాన్ని కలిగిస్తుందనీ, చవులూరిస్తుందనీ, ఆలోచనామృతాన్ని అందిస్తుందనీ, పఠితలకు కావ్యానందాన్ని కలిగిస్తుందనీ 
ఈ రూపకాలంకార నిర్వహణంలోని సార్ధక్యం. 'ఆంధ్రావళి మోదముంబొరయునట్టుగ” అని అనటంలో కావ్యం నిర్వహించవలసిన 
సామాజిక ప్రయోజనాలను (ఉపరంజన ఉపదేశాలను) తిక్కన సూచించాడు. 'జనమత కృష్ణదెపాయన మునివృషభాభిహిత 
మహాభారతబద్ద నిరూపితార్థ మేర్చడం దెనుంగుని రచించిన నన్నయ వలెనే తిక్కన కూడా వేదవ్యాసమహర్షియెడగల భక్తితోకూడిన 
తాత్పర్య భావనం చేత మహనీయ మైన బుద్దితో భారతపర్వాలను రచించాలనుకొన్నాడు. ఆ రచనకు అనువైన మహాకవిత్వ 
దీక్షను చేపట్టాడు. విస్తృతమైన కావ్యాన్ని రసమయంగా, శిల్పసుందరంగా, అర్థగంభీరంగా, ఉదాత్తశైలిలో రచించే కవిత్వ రచనా 
ప్రవృత్తిని మహాకవిత్వ దీక్షావిధి అంటారు. తిక్కన మొదట నిర్వచన కావ్యం రచించి (క్రొత్త ప్రయోగం చేశాడు. అది పండితుల 
మన్ననలను పొందింది కాని, “ఆం(ధ్రావళి” ఆదరాన్ని పొందలేదు. అందువలన ఆం(ధులందరి ఆదరాన్ని పొందాలని 
గద్యపద్యాత్మకమైన రచనను చేపట్టాడు. ఇది అంతకు పూర్వమే నన్నయ చూపిన మార్గం. (సంపా.) 


వ. అని పూని యీదృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్క యారాధన విశేషం 
బగుటం జేసి. 31 
ప్రతిపదార్థం: అని; పూని; ఈ దృశంబులు+అగు= ఇటువంటి; పుణ్యప్రబంధంబులు= పుణ్య(గ్రంథాలు; దేవసన్నిధిన్‌= దేవుడి 


సమక్షంలో; (ప్రశంసించుటయున్‌= బాగా చెప్పటం కూడా; ఒక్క+ఆరాధన విశేషంబు= ఒక ఆరాధన మార్గం; అగుటన్‌+చేసి= 
కావటం చేత. 


తాత్సర్యం: నేను కవిత్వ దీక్ష వహించాను. ఈవిధంగా దైవసన్నిధిలో పుణ్యప్రబంధాలు చెప్పటం కూడా ఒక విశిష్టమైన 
ఆరాధన జొతుంది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 17 


నిశేషం: శివాలయాలలో తేవారం” విషాలయాలలో 'నాలాయిరంి” పఠించటం సంప్రదాయం. అంతేకాకుండా దేవాలయంలో 
“పురాణాలు చదవటం కూడా ఆనవాయితి. అందుచేత భారతం రచించి, వినిపించటం కూడ ఒక 'ఆరాధనావిశేషం”. 


షష్ట్యంతములు 


క. ఓంకార వాచ్యునకు, నన । హంకార నిరూఢ భావనారాధ్యునకున్‌, 
హ్రీంకారమయ మనోజ్ఞా। లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్‌. 32 


ప్రతిపదార్థం: ఓంకార వాచ్యునకున్‌= “ఓం” అనే శబ్దంచేత చెప్పబడే వానికి; అనహంకార నిరూఢభావనా= అహంకారం ఏ మాత్రమూ 
పాతుకొనని భావన చేత; ఆరాధ్యునకున్‌= ఆరాధించదగిన వానికి; హ్రీంకారమయ= (హీంకారరూపమయిన; మనోజ్ఞ= 
మనోహరమయిన; అలంకార భూషణం యొక్క; ఉల్హాస= ప్రకాశం చేత; నిత్యలాలిత్యునకున్‌= ఎల్లప్పుడు సౌందర్యం కలవానికి. 


తాత్పర్యం: ఓంకార మనే ప్రణవం చేత చెప్పబడేవాడున్నూ, అహంకారం లేని భావనకు అందేవాడున్నూ, హ్రీంకార 
రూపమయిన అలంకారంతో ప్రకాశించేవాడున్నూ అయిన హరిహరనాథుడికి. 


విశేషం: భగవంతుడు ఓంకార స్వరూపుడు. ఓంకారంలో అ-ఉ-మ కారాలు ఉన్నాయి. ఇవి (బ్రహ్మ విష్ణు మహేశ్వర వాచకాలు. 
ఈ వర్షమే ప్రణవం. హరిహరనాథుడు ఓంకారవాచ్యుడు. అహంకార రహితులే స్వామిని గుర్తించగలరు. హీంకారం పరమేశ్వరీ 
వాచకం. దీనికి మాయాబీజ మని, హృల్లేఖామం(త్రమని సంకేతం కూడా. రూపరహితుడయిన పరమేశ్వరుడికి హీంకారం వలన 
సుందరరూపం సిద్దిస్తుంది. ఈ రూపం ఉపాసకులకు అవసరం. 


క త్రిభువన శుక దృఢపంజర । విభవ మహితునకు, సమస్త విష్టప నిర్మో 
క భుజంగపతి, కఖిల జగ । ద భిన్న రూపునకు, భావనాతీతునకున్‌. 33 
ప్రతిపదార్థం: త్రిభువన= మూడు లోకా లనే; శుక= చిలుకకు; దృఢ= గట్టిదైన; పంజర= పంజరము యొక్క; విభవ= ఐశ్వర్యశక్తిచేత; 


మహితునకున్‌= పూజితు డయినవానికి; సమస్త విష్టప= అన్ని లోకాలనే; నిర్మోక= కుబుసం కల; భుజంగపతికిన్‌= నాగరాజుకు; 
అఖిలజగత్‌+అభిన్నరూపునకున్‌= అన్ని లోకాల తోడను భేదము లేని రూపం కలవానికి; భావనా+అతీతునకున్‌= ఊహకందనివానికి. 


తాత్పర్యం: స్వర్గ మర్త్య పాతాళాలని మూడు లోకాలు, లేదా భూర్చువస్సువర్లోకాలని మూడు లోకాలు. ఈ త్రిలోకాలనే 
చిలుకకు సంరక్షకమైన గట్టి పంజరంవంటివాడు హరిహరనాథుడు. లోకాలు అనేవి పాముకుబుసం వంటివి కూడా. ఆ 
సమస్తలోకాలనే కుబుసాన్ని విడిచిన సర్పరాజు వంటివాడు హరిహరనాథుడు. సర్వలోకాలు ధరించిన వాడూ, సర్వలోక 
స్వరూపుడూ అయిన హరిహరనాథుడు ఊహలకు అందనివాడు. అటువంటివానికి. 


విశేషం: అలం: రూపకం. శుకం పంజరస్థమయినా పంజరం కంటె శుకం భిన్నం. అట్లాగే కుబుసం పామును అంటిపెట్టుకొన్నా 
పాము వదలి వేయటంతో భిన్నమవుతుంది. మొదటిదానిని సుస్పష్ట భేదసంబంధంగా, రెండవదానిని అస్పష్ట భేద సంబంధంగా 
చెప్పవచ్చును. ముల్లోకాలు భిన్నం కాకపోయినా హరిహరనాథుడి కంటె భిన్నంగా” కనిపిస్తాయి. 
క. శ్రుతి సీమంత మణికి, నా। శ్రిత వాంఛాపూర్తి కరణ చింతామణి, కా 

నత దురిత తమో ద్యుమణికి. । గ్రతుభూషణమణీకి, లోకరక్షా మణికిన్‌. 34 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శ్రుతి సీమంత మణికిన్‌= వేదాల పాపట అయిన ఉపనిషత్తులకు చివర చేర్చుక్కగా (ప్రకాశించే రత్నమయిన 
వాడికి; ఆ(శ్రిత= తనను ఆశశయించిన భక్తజనుల; వాంఛాపూర్తికరణ= కోరికలను నెరవేర్చటంలో; చింతామణికి= చింతామణి 
అయిన వానికి; ఆనత= వినయవంతులయిన భక్తుల; దురిత తమోద్యుమణికిన్‌= పాపాలనే చీకటికి సూర్యుడయిన వానికి; 
క్రతు భూషణమణికిన్‌= యజ్ఞాలకు అలంకారంగా విలసిల్లే మాణిక్యమైన వానికి; లోకరక్షామణికిన్‌= లోకాలకు ఎటువంటి 
ప్రమాదం జరగకుండా రక్షించే మణి అయిన వానికి. 


తాత్పర్యం: వేదాల పాపట రత్నం అయిన వాడికి, ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే చింతామణి అయిన వాడికీ, 
శరణు వేడిన భక్తుల పాపాలనే చీకట్లను పారద్రోలే సూర్యుడయిన వాడికీ, యజ్ఞాలకు తలమానిక మయినవాడికీ, 
లోకాలను రక్షించే శ్రేష్టుడికీ. 


విశేషం: అలం: రూపకం. హరిహరనాథుడు వేదం అనే నాయికకు పాపట బొట్టు లాంటివాడు. ఆశ్రితుల కోరికలను తీర్చే 
చింతామణి. నమస్కరించిన వారి పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యుడు. యజ్ఞాలను (ప్రకాశింప చేసేవాడు. 


క. పరమశమ నిరత సంయమి । వరమానస కుముదహాస వర్ణన చంచ 
చ్చరణ నఖ చంద్రికా వి । స్పురణా చిత్రప్రకార శోభాఢ్యునకున్‌. 35 


ప్రతిపదార్థం: పరమశమ= ఉత్తమ శాంతియందు; నిరత= ఆసక్తులయిన; సంయమివర= యోగీశ్వరుల; మానస= మనస్సు 
లనెడి; కుముద= కలువ పూవులయొక్క; హాస= వికాసాన్ని; వర్దన= పెంపొందించే; చంచత్‌= (ప్రకాశించే; చరణ= పాదాల 
యందలి; నఖ= గోళ్ళయొక్క తెల్లదనమనే; చం(దైకా= వెన్నెలకు సంబంధించిన; విస్ఫురణా= (ప్రకాశం యొక్క; చిత్ర ప్రకార= 
అనేక విధాలయిన; శోభా= సొంపులతో; ఆఢ్యునకున్‌= కూడిఉన్న గొప్పవాడికి. 

తాత్సర్యం: పరమశాంతులయిన మహర్షుల మనస్సులనే కలువపూలకు వికాసాన్ని కలిగించే క్‌ గోళ్ళ తెల్లని కాంతులనే 
వెన్నెల వెలుగుల సొంపులతో కూడిన వాడికి. 


విశేషం: మునులు పరమశాంతులు. వారి మనస్సులు కలువల వంటివి. ఆ కలువల వికాసానికి హరిహరనాథుడి గోళ్ళ చంద్రకాంతులు 
సహకరిస్తున్నాయి. అంటే మునుల మనస్సులు భగవచ్చరణాలపై వ్రాలి శరణాగతిని పొందగా భగవంతుడు కరుణించి వారిని 
కృతార్థులను చేస్తాడని భావం. శమం” అంటే అంతరిం(ద్రియ నిగ్రహం. మనస్సును విషయాలపట్ల ఆసక్తం కాకుండా నిగ్రహించటం. 
శాంతిని తాత్కాలికంగా కాకుండా స్థిరంగా నిలపటమే పరమశమం. 


క. హరిహరనాథునకు, మరు । త్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుం 
దరమూుర్తికి, భావనత । తర చేతో యుక్త భక్తపరతంత్రునకున్‌. 36 
ప్రతిపదార్థం: మరుత్‌= దేవతల; సరిత్‌= నది అయిన మందాకిని చేత; ఆకల్పిత= అలంకరింపబడిన; మనోజ్ఞ= మనోహరమయిన; 


చరణ= పాదాలూ; శిరస్‌= మూర్రమూ కల; సుందరమూర్తికిన్‌= అందమైన స్వరూపం కలవాడికి; భావన= ధ్యానంలో; తత్సర= 
ఆసక్తమయిన; చేతస్‌= మనస్సుతో; యుక్త= కూడిన; భక్త= భక్తులకు; పరతం(త్రునకున్‌= వశుడయిన వానికి. 


తాత్పర్యం: దేవగంగ చేత అలంకరించబడిన అందమైన పాదాలూ, శిరస్స్ఫూ కల సుందరమూర్తికీ, ధ్యానంలో 
నిమగ్నమయిన మనస్సు కల భక్తజనులకు వశుడై ఉండే వాడికి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 19 


విశేషం: గంగానది విష్ణుపాదంలో పుట్టిందని, ఆ నదిని శివుడు జటాజూటంలో బంధించాడని ఐతిహ్యం. అయితే హరిహరనాథుడు 
సమన్వితమూర్తి. అందువలన గంగ హరిహరనాథుడి పాదాలనూ శిరస్సునూ ఒకేసారి అలంకరించింది. దానివలన సుందరస్వరూపుడై 
నాడు. అటువంటి అపూర్వ సౌందర్యతత్త్య స్వరూపాన్ని భావించే భక్తులకూ జ్ఞానులకూ ఆ దేవదేవుడు సదా అధీనుడై ఉంటాడు. 
అంటే హరిహరనాథుడు భక్తపరాధీనుడని భావం. 


భగవంతుడిని పాదాలనుండి శిరస్సు దాకా ఆరాధించటం సంప్రదాయం. భక్తులు పాదాలను సేవిస్తారు. శిరస్సును 
దర్శించి తన్మయులౌతారు. ఇవి భావనకు సంబంధించిన అంశాలు. ఈ భావనలో ఆత్మసంతృప్తి తన్మయత్వం రెండూ 
దక్కుతాయి. 


కథా ప్రారంభము (సం.4-1-1) 


వ. ఏను విన్నపంబు సేయు తెటింగుగా నంతస్పన్నిధిం గలిగించుకొని యమ్మహాకావ్యంబు నర్ధంబు సంగతంబు 
చేసెద. 37 
ప్రతిపదార్థం: ఏను= నేను (తిక్కన); విన్నపంబు+చేయుతెజంగుగాన్‌= విన్నవిస్తున్నట్టుగా; అంతస్పన్నిధిన్‌+కలిగించుకొని= 
హృదయంలో సాకారంగా (ప్రత్యక్షంగా సామీప్యాన్ని కలిగించుకొని; ఆ+మహాకావ్యంబు= కావ్యరూపమైన ఆ మహాభారత ఇతిహాసం 
యొక్క; అర్థంబు= తాత్సర్యాన్ని, తత్తాన్ని, ప్రయోజనాన్ని; సంగతంబు చేసెదన్‌= స్పష్టం చేస్తాను. 
తాత్సర్యం: హరిహరనాథుడికి నేను స్వయంగా విన్నవిస్తున్నట్లు మనస్సులో సాన్నిధ్యం కలిగించుకొన్నాను. కావ్య స్వరూప 
మహాభారతేతిహాసంలోని తాత్సర్యాన్నీ, తత్వాన్నీ, ప్రయోజనాన్నీ స్పష్టం చేస్తాను. 
క శరణాగత సంశ్రిత భయ। హరణా! సురనికర శేఖరానర్హమణి 
స్పురణా పరిచయ రంజిత । చరణా! వనమాలికా భుజంగాభరణా! 38 
ప్రతిపదార్థం: శరణ+ఆగత= నీవే శరణు" అంటూ శరణు” పొందిన; సంశ్రిత= ఆశ్రితులయొక్క; భయహరణా!= భయాన్ని 
పోగొట్టేవాడా!; సురనికర= దేవతల సముదాయంయొక్క; శేఖర= శిరస్సుల మీద ఉన్న భూషణాలలోని; అనర్హమణి= 


అమూల్యమయిన మణులయొక్క; స్ఫురణా= కాంతులయొక్క; పరిచయ= సంబంధం చేత; రంజిత= ఎర్రబడిన; చరణా!= 
పాదాలు కలవాడా!; వనమాలికా= వనమాలనూ; భుజంగ= పామునూ; ఆభరణా!= ఆభరణాలుగా కలవాడా! 


తాత్సర్యం: శరణు కోరి ఆశ్రయించిన వారల భయాన్ని పోగొట్టేవాడా! ఇంద్రాది దేవతలు నమస్కరించగా వారి 
శిరోభూషణాల (కిరీటాల) కాంతులచేత మిగుల [ప్రకాశించే పాదాలు కలవాడా! వనమాలికనూ, పామునూ ఆభరణాలుగా 


కలవాడా! ఓ హరిహరనాథా! 


విశేషం: అలం: క్రమం. ఈ పద్యంలో మూడు సంబోధనలున్నాయి. మొదటి రెండూ హరి కయినా హరుడి కయినా సమానమే. 
కాని, మూడవది హరిహరనాథుడికే. వనమాల ఆభరణంగా కలవాడు విష్ణువు. పామును ఆభరణంగా కలవాడు శివుడు. ఈ రెండూ 
కలవాడు హరిహరనాథుడు. 
క. అజగవ శార్‌ జ్ఞాలంకృత! | భుజగర్వ నిరస్తదైత్య! భూమస్తుత్యా! 

త్రిజగద్దారణ నిత్యా! । భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా! 39 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అజగవ= అజగవం (అనే పేరు గల ధనుస్సు) చేతనూ; 'శార్‌జ్ఞం= శార్‌జ్లం (ధనుస్సు పేరు) చేతనూ; అలంకృత!= 
అలంకరించబడినవాడా!; భుజ= భుజాలయొక్క; గర్వ= గర్వంచేత; నిరస్త= తొలగించివేయబడిన; దైత్య!= రాక్షసులుకలవాడా!; 
భూమస్తుత్యా!= ఎన్నో విధాలుగా, సర్యాతిశయత్వం చేత స్తుతింపదగిన వాడా!; (త్రిజగత్‌+ధారణ నిత్యా!= మూడు లోకాలనూ 
ధరించటంలో శాశ్వతుడవు అయిన వాడా!; భుజగ= పాముచేత; సమాచరిత= ఆచరించబడిన; శయన (కృత్యా)= శయనంగాను; 
భూషణకృత్యా!= భూషణంగాను చేసికొనిన వాడా! 


తాత్సర్యం: అజగవం, శార్‌జ్ఞం అనే ధనుస్సులు ధరించి శత్రు సంహారం చేసినవాడా! ముల్లోకాలకు ఆధార భూతుడవైన 
నిత్యుడా! అనేక విధాలుగా సర్వాతిశయుడిగా కీర్తింపదగిన సుప్రసిద్దుడా! సర్ఫాన్ని శయ్యగానూ (హరి), (హరుడు) 
ఆభరణంగానూ చేసికొనిన మహనీయా! హరిహరనాథా! 


నిశేషం: అలం: క్రమం. శివుని వింటికి 'అజగవం” అని పేరు. దానికే పినాకం అని మరో పేరు కూడా ఉన్నది. విష్ణుమూర్తి వింటికి 


ార్‌బ్ఞం' అని పేరు. శయనం ఆధార మయితే భూషణం సహ(స్రారమౌతుంది. కుండలినీ శక్తి భుజగరూపంలో ఉంటుందని యోగశాస్త్రం. 
కుండలినీయోగం ద్వారా హరిహరనాథ తత్తానుభూతిని పొందవచ్చునని తాత్పర్యం. 


క. జలనిధి హిమవద్దూధర । కలిత జనన కేళికౌతుక వ్యక్తా వ్య 


క్త లలిత సౌందర్య స్పుర । దలఘుతను స్త్రీ సనాథ! హరిహరనాథా! 40 


ప్రతిపదార్థం: జలనిధి= సముద్రం నుండి; హిమవద్భూధర= హిమవత్సర్వతం నుండి; కలిత= కలిగిన; జనన= జన్మమనే; కేళికౌతుక= 
క్రీడా కుతూహలం చేత; వ్యక్త+అవ్యక్త= స్పష్టమూ అస్పష్టమూ ఐన - అంటే స్పష్టాస్పష్టమైన; లలిత సౌందర్య= మనోహరమయిన 
సౌందర్యంతో; స్ఫురత్‌= ప్రకాశించే; అలఘుతను= ఉత్తమ శరీరం గల; స్త్రీ సనాథ= అంగనతో కూడిన వాడా! హరిహరనాథా! 


తాత్పర్యం: అటు క్షీర సముద్రానికీ, ఇటు హిమవత్సర్వతానికీ పుట్టి లీలగా ధరించిన దివ్యవేషంతో, వ్యక్తావ్యక్తమైన 
కోమల సౌందర్య స్ఫూర్తితో (ప్రకాశించే (స్తీమూర్తికి నాథుడవైనవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: క్రమం. హరిహరనాథుడి భార్యకు రెండు పేర్లు. అవి లక్ష్మి పార్వతి అని, కాని, ఆమె ఆకృతి ఒక్కటే. అయితే 
లోకంలో లక్ష్మి పాలమున్నీటిలో పుట్టిందనీ, గౌరి హిమవంతుడి కూతురనీ ప్రసిద్ది ఉన్నది. ఒకరికి రెండు పుట్టుకలు, ఇద్దరు 
తండ్రులు ఎట్లా ఉంటారు? ఇది లోక విరుద్దం. అందువలన ఆ పుట్లుకలు ఆమె లీలలుగా తిక్కన కీర్తించాడు. ఆమె తత్త్వతః 
౧ ధి బు యు 
మూల (ప్రకృతి అయిన మాయ. ఆమె పరమేశ్వరుడిని ఆశ్రయించుకొని ఉన్నప్పుడు అవ్యక్తరూపిణి, (ప్రత్యేకంగా తెలియబడని 
రూపం కలది అని భావం.) పరమేశ్వరుడు సృష్టిని నిర్వహించేటప్పుడు ఆ మూలప్రకృతిని ఆధారంగా చేసికొని నృష్టికార్యాన్ని 
చేస్తాడు. అప్పుడామె ఇరవైమూడు తత్తాలుగా వ్యక్తమౌతుంది. ఆ తత్తాలు ఇవి - మహత్రత్తం, అహంకారం, పంచతన్మాత్రలు, 
పంచమహాభూతాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కరణేం[ద్రియాలు, మనస్సు. “త్రయోవింశతి తత్వాని వ్యక్త శబ్దేన 
సూరయః । వదన్త్యవ్యక్త శబ్దేన ప్రకృతించ పరాంతథా” అని బ్రహ్మాండపురాణం. ఆమె శరీరం అలఘువు అనటం చేత విశ్వవ్యాప్తమైన 
ఆమె తత్త్యం అవ్యక్త సుందరమనీ, (ప్రకృతియొక్క పరమసౌందర్యం ఆమె యొక్క వ్యక్త సౌందర్యమనీ, హరిహరనాథుడిలో 
ప్రతిఫలించిన ఆ మహామాయ అనే స్త్రీ వ్యక్తావ్యక్తమైన సౌందర్య స్ఫూర్తి కలిగినదనీ తిక్కన తత్వసుందరంగా అభివర్లించాడు. పై 
రెండు పద్యాలూ ఆశ్వాసారంభ పద్యాలు. కృతిపతిని వినుమని సంబోధిస్తూ చెప్పేవి. అందువలననే ఇవి సంబుద్ద్యంతాలుగా 
ఉన్నాయి. (సంపా.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 21 


వ. దేవా, దివ్య చిత్తంబున నవధరింపుము. 41 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; దివ్యచిత్తంబునన్‌= దివ్యమయిన మనస్సుతో; అవధరింపుము= చిత్తగింపుము. 
తాత్సర్యం: హరిహరనాథా! నీ మహిమాన్వితమైన మనస్సుతో వినుము. 


విశేషం: 'అవధరింపుము” అనటంలో ఆంతర్యం ([గ్రహించవలసిందిగా విన్నపం. దివ్యచిత్త మనటంలో 'నీవే పలికించే ఈ పలుకులను 
నీ మహిమలుగానే గ్రహించు” మని ఆంతర్యం. తిక్కన సమయం దొరికినప్పుడెల్లా తన వాక్యాలలో హరిహరనాథుడి పట్ట తనకు 
గల భక్తిని సార్థకములైన విశేషణ విశేష్యాలతో (ప్రకటిస్తూ ఉంటాడు. 


ఆ. కథ జగత్తసిద్ది గావున( బూర్వ ప । ర్వార్ధ యుక్తి చేయునట్టి యెడల 

యత్నమించుకంత యయినను వలవదు । వలసినట్లు చెప్పవచ్చి యుండు. 42 
ప్రతిపదార్థం: కథ= భారతకథ; జగ(త్రసిద్ధి= లోక (ప్రసిద్ధి కలది; కావునన్‌= కాబట్టి; పూర్వపర్వ+ అర్హయుక్తి= వెనుకటి పర్వాల 
అర్థాన్ని సమకూర్చటం; చేయు+అట్టి+ఎడలన్‌= చేసే సందర్భాలలో; యత్నము= ప్రయత్నం; ఇంచుక+అంత+అయినను= 
ఏకొద్ది పాటి అయినా; వలవదు= అక్కరలేదు; వలసిన+అట్టు= అవసరమైనట్టు; చెప్పన్‌+వచ్చి+ఉండు= చెప్పటానికి వీలుగా 
ఉంటుంది. 
తాత్పర్యం: మహాభారతకథ లోకంలో |ప్రసిద్దమై ఉండటంచేత జరిగిన కథను, జరగబోయే కథను జోడించే సందర్భాలలో 
ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం అక్కర లేకుండానే ఎక్కడనుండైనా మొదలుపెట్టవచ్చును. 

ర్త ల 


విశేషం: పూర్వాపరకథార్ణ సమన్వయం మహాకావ్యాలలో, ఇతిహాసాలలో పాటించే కథాకథన శిల్పం. దానిని తిక్కన ఇక్కడ 
సూచించాడు. 'కథ జగ(త్రసిద్ద' అనే పాఠాంతరానికి కథ జగత్తునందు ప్రసిదమైనది-అని అర్హం చెప్పవచ్చును. 
ఠా — ణా యఖ 


వ. మహాభారతంబు సమస్త దురితాపహంబును, నభిమత శుభావహంబును, నశుభ హరణంబునుం గావున 
నొక్క మహాఫలంబు గోరి జనమేజయుండు కృష్ణద్వైపాయన మహాముని కారుణ్యంబు వడసి, తదీయ 
ప్రియశిష్యుం డైన వైశంపాయను వలన వినిన కథ యగుటం జేసి తత్ర్రకారంబు నడపెద; నది యె ట్లనినం 
బరమ పవిత్రు లగు పాండుపు శ్రుల చరిత్రం బుపాఖ్యాన సహితంబుగా వ్యాఖ్యానంబు సేయుచుండ వారల 
వనవాస సమ్యగనుష్టానంబు సవిస్తరంబుగా విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 43 


ప్రతిపదార్థం: మహాభారతంబు; సమస్త, దురిత+అపహంబును= అన్ని పాపాలనూ తొలగించేదీ; అభిమత, శుభ+ఆవహంబును= 
కోరుకొన్న శుభాలను కలిగించేదీ; అశుభ హరణంబునున్‌= మంగళకరాలు కాని వాటిని నశింపచేసేదీ కూడా; కావునన్‌= కాబట్టి; 
ఒక్క మహత్‌+ఫలంబు= ఒక గొప్ప ఫలితాన్ని - అంటే మోక్షాన్ని; కోరి= ఆశించి; జనమేజయుండు; కృష్ణద్వైపాయన మహత్‌+ముని= 
వ్యాసమహర్షియొక్క; కారుణ్యంబు+పడసి= దయను పొంది; తదీయ, ప్రియ, శిష్యుండు+ఐన= అతని (వ్యాసుని) మనసు 
కెక్కిన శిష్యుడైన; వైశంపాయను వలన; వినిన; కథ; అగుటన్‌+చేసి; తద్‌+(ప్రకారంబు= ఆ విధంగా; నడపెదన్‌= కథను నడుపుతాను; 
అది= ఆ కథయొక్క (క్రమం; ఎట్టు+అనినన్‌= ఏవిధంగా ఉంటుందంటే; పరమ, పవిత్రులు+అగు= ఎంతో నిర్మలమైన శీలం 
కలిగిన, చరిత్రకలవారైన; పాండుపు(త్రుల, చరిత్రంబు= పాండవుల కథను; ఉప+ఆఖ్యాన సహితంబుగా= ఉపకథలతో కలిసినదిగా; 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యానంబు= వివరించటం; చేయుచున్‌+ఉండన్‌; వారల= పాండవుల యొక్క; వనవాస, సమ్యక్‌+అనుష్టానంబు= వనవాస వ్రతాన్ని 
సముచితంగా ఆచరించటం (నిర్వహించటం); సవిస్తరంబు+కాన్‌= విశదంగా; విని; జనమేజయుండు; వైశంపాయనునకున్‌= 
వైశంపాయనునికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మహాభారతం పాపాలన్నింటిని పోగొట్టేది. కోరిన శుభాలను కలిగించేది. అమంగళాలను తొలగించేది. 
కాబట్టి ఒక మహాఫలాన్ని (మోక్షాన్ని) ఆశించి జనమేజయుడు వ్యాసమహర్షి దయనుపొంది, భారతం ఆతడి 
ప్రియశిష్యుడగు వైశంపాయనుడు చెప్పగా వినిన కథ కావటం చేత, ఆ పద్దతి ననుసరించి కథను నడుపుతాను. అది 
ఎట్టాగంటే వినండి! ఎంతో నిర్మలమైన శీలంగల పాండవుల చరిత్రను ఉపాఖ్యానాలతో జతకలిపి వివరిస్తూ ఉండగా 
పాండవులు వనవాసవ్రతాన్ని సముచితంగా సాగించిన విధాన్ని విస్తారంగా విని, జనమేజయుడు వైశంపాయనుడితో 
ఈ విధంగా అన్నాడు. 


విశేషం: వ్యాసుడు రచించిన జయకావ్యాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు జనమేజయుడికి 
కలిగిన అనుమానాలను తీర్చటానికి అనేక ఉపాఖ్యానాలను, అంశాలను చేర్చి చెప్పి వ్యాస తాత్పర్యానికి వ్యాఖ్యానం చేశాడు. ఆ 
అంశాలన్నీ కలిసి జయకావ్యం భారతంగా రూపొందింది. (సంపా.) 


చ. “మహిత సముజ్ఞ్జ్వలాకృతులు, మానధనుల్‌, జనమాన్యు లంగనా 
సహితము గాంగ నేమిగతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై 
నహితుల కప్రభేద్యముగ నా పదుమూండగు నేండు మత్పితా 


మహులు చరించి? రంతయు. గ్రమంబున నా కెజటుం/గంగ. జప్పుమా.” 44 


ప్రతిపదార్థం: మహిత= గొప్పవయిన; సముజ్ఞ్యల+ఆకృతులు= ప్రకాశవంతమయిన ఆకారాలు కలవారూ; మానధనుల్‌= అభిమానమే 
సంపదగా కలవారూ; జనమాన్యులు= (ప్రజలచేత గౌరవించ దగినవారూ అయినటువంటి; మత్‌+పితామహులు= నా తాతలు; 
అంగనా సహితము+కాంగన్‌= (స్తీ అయిన (ద్రౌపదితో సహా; ఏమిగతిన్‌= ఏవిధంగా; సమ్యక్‌= చక్కని; ఉపాయ= ఉపాయంతో 
కూడిన; నిగూఢ= చాల రహస్యమయిన; వృత్తిమైన్‌= ప్రవర్తనతో; అహితులకున్‌= విరోధులకు; అప్రభేద్యముగన్‌= భేదించటానికి ఏ 
మాత్రమూ వీలుకాకుండా; ఆ పదుమూ(డు+అగు+ఏ(డు= అరణ్యవాసానంతరం చేయవలసిన అజ్ఞాతవాసమయిన పదమూడవ 
సంవత్సరాన్ని; చరించిరి= గడిపారు? అంతయున్‌= ఆ వృత్తాంతమంతా; (క్రమంబునన్‌= వరుసగా; నాకున్‌= నాకు; 
ఎయింగంగన్‌= తెలిసేవిధంగా; చెప్పుమా= చెప్పుము. 


తాత్సర్యం: మా తాతలయిన పాండవులు స్పురద్రూపులు, అభిమానధనులు, ప్రజల గౌరవాలను అందుకొన్నవారు. 
అటువంటి పాండవులు ద్రౌపదితో కలిసి అజ్ఞాతవాసకాలాన్ని బయటపెట్టదలచే విరోధులకు అసాధ్యంగా అతిరహస్యంగా 
చాతుర్యంతో ఎట్లా గడిపారో చెప్పండి.” 


విశేషం: ఆకారాన్ని బట్టి ఒక మనిషిని సులభంగా గుర్తించవచ్చును. ప్రకాశవంతమైన స్ఫురద్రూపాలు గల పాండవులు తమను 
గోప్యంగా ఉంచుకొనటం దుర్లభం. అజ్ఞాతవాసంలో పాండవులు తమ రాజసాన్ని, తేజస్వితను ఎట్టా దాచుకొన్నారు? అన్నది 
ఆశ్చర్యకరమైన మొదటి (ప్రశ్న. అట్లాగే అభిమానధనులు ఒకరికి లొంగి బ్రతుకలేరు. ఇతరుల తిరస్కారాన్ని సహించలేరు. అటువంటి 
వారు ఎన్నడూ బయటపడకుండా ఎట్టా ఒదిగి నివసించగలిగారు? అన్నది రెండో (ప్రశ్న. అంతేగాకుండా ఐదుగురు ఒక అంగనతో 
ప్రచ్చన్న జీవితం గడపటం అసాధ్యం. అయిదుగురు భర్తలు, ఒక భార్య ఒకచోటే కలిసి ఉంటే బయటపడటం, ఇతరులు 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 23 
గుర్తించటం సులభం. అందుచేత పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎట్లా గడిపారన్నది కుతూహలమయిన ప్రశ్నే అవుతుంది. పాండవులు 
గడిపిన అజ్ఞాతవాసంలో వారిని పరీక్షకు గురిచేసిన సన్నివేశాలుగల విరాటపర్వంలో అంశాలు గమనించ తగినవని కావ్యకథాశిల్ప 
మర్మాన్ని తిక్కన సూచిస్తున్నాడు. 


క. అని యడిగిన వైశంపా । యను. డమ్మనుజేంద్రచంద్రు నధి కౌత్సుక్యం 
బున కలిమికి( దన హృదయం । బున గాఢాదరము భరితముగ ని ట్లనియెన్‌. 45 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగానే; వైశంపాయనుడు; ఆ+మనుజ+ఇంద్ర చంద్రున్‌= ఆ రాజోత్తమునియొక్క; 
అధిక+జౌత్సుక్యంబున కలిమికిన్‌= ఎక్కువ కుతూహలంయొక్క ఉనికికి; తన= తనయొక్క; హృదయంబునన్‌= మనసులో; 
గాఢ+ఆదరము= దృఢమయిన ఆదరం; భరితము+కన్‌= నిండగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని జనమేజయుడు తన కుతూహలాన్ని ప్రకటించగానే వైశంపాయనుడు అధికమైన ఆదరంతో ఈ 
విధంగా అన్నాడు. 


వ. పాండవులు వనవాసంబు సముచితంబుగా సలిపి, పండ్రెండగు నే(టి కడపట. దమకు ధర్మదేవతా సమాగమం 
బయినం, దత్తసాదంబున నజ్ఞాతవాస సమయంబునకు భంగంబు గాకుండ వరంబు వడసి, యంతకుమున్ను 
తమ వెనుక నడవులం దిరుగుచు నగ్ని హోత్రంబుల. దోడన కొని వర్తిల్లు భూసురోత్తములు దమ్ముం బరివేష్టించి 
యుండ. దారనుష్టింపం బూనిన పని వారల కెజింగింపం దలంచి కర (కమల)ంబులు మొగిచి 
సవినయంబుగా ని ట్లనిరి. 46 


ప్రతిపదార్థం: పాండవులు= ధర్మరాజాదులు; వనవాసంబున్‌= అరణ్యవాసాన్ని; సముచితంబుగాన్‌= తగినవిధంగా; సలిపి= 
పూర్తిచేసి; పం(డెండు+అగు+ఏ(టి+కడపటన్‌= పన్నెండవ సంవత్సరం చివర; తమకున్‌= తమకు; ధర్మదేవతా సమాగమంబు= 
యమధర్మరాజుతో కలయిక; అయినన్‌= కాగా; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన అనుగ్రహంచేత; అజ్ఞాతవాస సమయంబునకున్‌= 
పదమూడవ సంవత్సరమయిన అజ్ఞాతవాస కాలానికి; భంగంబు+కాకుండన్‌= విఘ్నం కలుగకుండా; వరంబు+పడసి= వరం 
పొంది; అంతకుమున్ను= అంతకుముందు అరణ్యవాసంలో; తమ వెనుకన్‌= తమతో బాటు ఉంటూ; అడవులన్‌+తిరుగుచున్‌= 
అరణ్యాలలో తిరుగుతూ; అగ్నిహోత్రంబులన్‌= నిత్యమూ తాము ఉపాసించే అగ్నిహోత్రాలను; తోడన్‌+అ, కొని= వెంటపెట్టుకొని; 
వర్తిల్లు= ప్రకాశించే; భూసుర+ఉత్తములు= (బ్రాహ్మణ శ్రేషులు; తమ్మున్‌= తమను (పాండవులను); పరివేష్టించి+ఉండన్‌= చుట్టి 
ఉండగా; తారు= తాము; అనుస్టింపన్‌+పూనిన= చేయదలచిన; పని= కర్తవ్యాన్ని; వారలకున్‌= (బ్రాహ్మణులకు; ఎటింగింపన్‌+తలంచి= 
తెలియజేయాలని భావించి; కర(కమలం)౦బులు= పద్మాలవంటి చేతులను; మొగిచి= జోడించి; సవినయంబుగాన్‌= వినయంతో; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఆ అరణ్యవాసం చివర యమధర్మరాజు (యక్షప్రశ్నల ఘట్టంలో) 
ప్రత్యక్షమైనాడు. 'అజ్ఞ్జాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు రా” వని పాండవులకు వరం ఇచ్చాడు. అన్నిహోత్రాలతో 
తమతో పాటు అడవులలో ఉంటూ ఉన్న (బ్రాహ్మణులు చుట్టూ కూర్చొని ఉండగా వారికి తాము చేయబోయే 
“అజ్ఞాతవాసం” గురించి చెప్పాలని పాండవు లనుకొన్నారు. అందువలన బ్రాహ్మణులకు వినయంతో చేతులు జోడించి 
ఈ విధంగా అన్నారు. 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'తెల్లంబు గాదె మీ కెల్ల సుయోధను । చేసిన కుటిల విచేష్టితంబు 

లకట! మాతో మీరు నడవుల నిడుమల('। బొందితి; రొకభంగి. బోయె. గాల; 
మిది పదుమూం డగు నే(డు మా కజ్ఞాత। వాసంబు సలుపంగ వలయు; నిందు 
ధార్తరాష్తులు సూతతనయ సౌబలులును । జెఖుపన వేతురు; చిన్నసన్న 


ఆ. _ యెజింగి రేనింజాలనెగ్గు వాటిల్లు, న। ట్లగుట మమ్ము నింక నతి రహస్య 
వృత్తిమై నిరస్తవిఘ్నుల రై చరి । యింపు( డని యనుగ్రహింపవలయు.' 47 


ప్రతిపదార్థం: సుయోధను చేసిన= దుర్యోధనుడు చేసినటువంటి; కుటిల విచేష్టితంబులు= వంచనతో కూడిన దుష్టతం|త్రాలు; 
మీకున్‌+ఎల్లన్‌= మీకందరికి; తెల్లంబు+కాదె= తెలుసుకదా; అకట; మాతోన్‌= (ప్రతిజ్ఞాపాలనం కొరకు సిద్దమయిన మాతో; 
మీరును= అవ్యాజ అభిమానంతో అనుసరించిన మీరు కూడా; అడవులన్‌= అరణ్యాలలో; ఇడుమలన్‌+పొందితిరి= కష్టాల 
పాలయ్యారు; కాలము+ఒకభంగిన్‌+పోయెన్‌= ఏదో ఒక రకంగా కాలం గడిచిపోయింది; ఇది పదుమూండు+అగు+ఏండు= 
అజ్ఞాతవాసం పూర్తి చేసికొనవలసిన పదమూడవ సంవత్సరం ఇది; మాకున్‌= (ప్రతిజ్ఞ (ప్రకారం నడచుకొనవలసిన మాకు; 
అజ్ఞాతవాసంబు= ఎవరూ గుర్తించకుండా రహస్యంగా నివసించటం; సలుపంగవలయున్‌= పూర్తిచేయవలసిన అవసరమున్నది; 
ఇందున్‌= ఈ అజ్ఞాతవాస కాలంలో; ధార్తరాషులు= కౌరవులు; సూతతనయ సౌబలులును= కర్షుడు, శకునియు; 
చెజణుపన్‌+అ+వేతురు= భంగం చేయడానికే చూస్తారు (ప్రయత్నిస్తారు); చిన్ననన్న= చిన్న గుర్తు; ఎతి గిరి+ఏని= 
తెలుసుకున్నట్లయితే; చాలన్‌+ఎగ్గు= మిక్కిలి కీడు; పాటిల్లున్‌= కల్గుతుంది; అట్లు+అగుటన్‌= అందుచేత; మమ్మున్‌= మమ్మల్ని; 
ఇంకన్‌= ఇకమీద; అతిరహస్య వృత్తిమైన్‌= మిగుల నిగూఢమయిన (ప్రవర్తనతో; నిరస్త విఘ్నులరు+ఐ= పోయిన ఆటంకములు 
కలవారై - ఎటువంటి ఆటంకాలు లేనివారయి; చరియింపుండు+అని= అజ్ఞాతవాస కాలం గడపండి అని; అను[గ్రహింపవలయున్‌= 
అను(గహించాలి. 


తాత్పర్యం: 'బ్రాహ్మణోత్తములారా! దుర్యోధనుడు చేసిన దుష్టతంత్రాలు మీకు తెలుసుకదా! మామీది ఆదరంతో 
మాతో పాటు మీరంతా అరణ్యాలలో చాల కష్టాలు అనుభవించారు. పన్నెండు సంవత్సరాల కాలం ఏదో ఒకవిధంగా 
గడిచిపోయింది. ఇది పదమూడవ సంవత్సరం. మేము అజ్ఞాతవాసం పూర్తి చేసికొనవలసిన సంవత్సరం. దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు, కర్టుడు, శకుని మొదలయిన వారంతా ఏవిధంగానైనా మా అజ్ఞాతవాసం చెడగొట్టటానికే తప్పక 
ప్రయత్నిస్తారు. ఏదయినా చిన్న “ఆచూకి” దొరికితే చాలు. మాకు కష్టాలు తప్పవు. అందుచేత “అజ్ఞాతవాసం” ఎటువంటి 
అడ్డంకులు లేకుండా సాగేటట్టు ఆశీర్వదించండి.” 


వ. అని చెప్పి; రట్టి సమయంబున ధర్మనందనుండు విషణ్ఞహృదయుండై. 48 
తాత్పర్యం: అని చెప్పారు. ఆ సమయంలో ధర్మరాజు విచార హృదయంతో (ఇట్టాఅన్నాడు). 


కు “ఒకనా( డేమును నాపద । లకు విడుమరం గాంచి విప్రులం జుట్టలం బె 
ట్టుకొని సుఖముండ( బడయుదు । మొకొ! యిప్పా టెందు( గలదె యొరు లెవ్వరికిన్‌?” 49 


ప్రతిపదార్థం: ఒకనాండు= ఏదో ఒకరోజున; ఏమునున్‌= మేము కూడా; ఆపదలకున్‌= ఆపదల నుండి; విడుమరన్‌+కాంచి= 
విడుదల పొంది; విప్రులన్‌= (బ్రాహ్మణులను; చుట్టలన్‌= చుట్టాలను; పెట్టుకొని= దగ్గర ఉంచుకొని; సుఖము+ఉండన్‌= సుఖంగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 25 
జీవితం గడపట మనే (అదృష్టం); పడయుదుము+ఒకొ!= పొందుతామా!; ఒరులు+ఎవ్వరికిన్‌= ఇతరులెవ్వరికయినా; ఈ+పాటు= 
ఇటువంటి అరణ్యవాస అజ్ఞాతవాసాల వలని కష్టం; ఎందున్‌= ఎక్కడయినా; కలదె?= ఉన్నదా? (లేదని భావం). 


తాత్సర్యం: బ్రాహ్మణులారా! మేము ఆపదల బారినుండి ఏనాటికైనా గట్టెక్కుతామా? మీ వంటి (బ్రాహ్మణులు, 
చుట్టాలు అందరూ మా చుట్టూ గుమికూడి ఉండగా సుఖంగా జీవితం గడుపుతామా? ఇటువంటి కష్టం ఇంకవరికయినా 
ఎన్నడైనా కలిగిందా?” 


వ. అని డగ్గుత్తిక వెట్టి దుఖ పరవశుం డగుటయు, నమ్మహీసురవరులుం దమ్ములు నతని నాశ్వాసించుచుండ. 
దత్పార్శ్వంబున నున్న ధౌమ్యుండు తదీయ విషాదాపనోదంబు సేయం దలంచి యి ట్లనియె. 50 


ప్రతిపదార్థం: అని= తన బాధలను వారితో చెప్పుకొని; డగ్గుత్తిక+పెట్టి= గద్గదస్వరంతో; దుఃఖపరవశుండు+అగుటయున్‌= 
దుఃఖం కారణంగా వశం తప్పిన వాడు కాగా; ఆ+మహీసుర వరులున్‌+తమ్ములున్‌= ఆ బ్రాహ్మణులూ, తమ్ములూ కూడా; 
అతనిన్‌= ఆ ధర్మరాజును; ఆశ్యాసించుచున్‌+ఉండన్‌= ఓదారుస్తుండగా; తత్‌+పార్ట్యంబునన్‌+ఉన్న= ఆ బ్రాహ్మణుల ప్రక్కనున్న; 
ధౌమ్యుండు= పురోహితుడయిన ధౌమ్యుడు; తదీయ= ధర్మరాజుయొక్క; విషాద+అపనోదంబు+చేయన్‌+తలంచి= విచారం 
పోగొట్టాలని తలంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు దుఃఖపరవశుడైనాడు. అందుచేత అతడి గొంతు దుఃఖ తీవ్రతకు గాద్గద్యంతో జీరవోయింది. 
ఆ స్థితిని గమనించి చుట్టూ ఉన్న (బ్రాహ్మణులూ, తమ్ములూ అతడిని ఓదార్భసాగారు. అప్పుడు ప్రక్కనే ఉన్న 
ధౌమ్యుడు ధర్మరాజుయొక్క విచారాన్ని పోగొట్టాలని తలంచి ఇట్టా అన్నాడు. 


ధౌమ్యుండు పాండవుల నూరార్చుట (సం. 4-1-22) (కుంభకోణ ప్రతి) 
ఉ. 'ధర్మనిరూపకత్వమున దైర్యమునన్‌, మహనీయవత్తి, స 
త్మర్మ విధిజ్ఞతం జతురతా మహిమన్‌, దృఢబుద్ధి నెవ్వరున్‌ 
ధర్మజుపాటిగా రన(గ ధాత్రి. బ్రసిద్దుండ వైన యిట్టి నీ 
పేర్మికి నీడె? దుర్దశల పెల్లునకున్‌ దురపిల్లు టారయన్‌. 51 


ప్రతిపదార్థం: ధర్మనిరూపకత్వమునన్‌= ధర్మాధర్మాలను నిరూపించటంలోనూ; ధైర్యమునన్‌= దిటవుతనంలోనూ; మహనీయ 
వృత్తిన్‌= అందరూ మెచ్చుకొనే ఘనమయిన (ప్రవర్తనలోనూ; సత్కర్మ విధిజ్ఞతన్‌= ఉత్తమ కర్మల విధానాన్ని తెలిసి ఉండటంలోనూ; 
చతురతా మహిమన్‌= చాతుర్యంతో కూడిన శక్తిలోనూ; దృఢబుద్దిన్‌= దృఢమయిన బుద్దిలోనూ; ఎవ్వరున్‌= ఎవరుగాని; ధర్మజుపాటి+ 
కారు= ధర్మరాజు సాటి రారు; అనంగన్‌= అనేటట్టు; ధాత్రిన్‌= భూలోకంలో; ప్రసిద్దుడవు+ఐన= ప్రసిద్దుడ వైన; ఇట్టి= ఇటువంటి; 
నీ పేర్మికిన్‌= నీ ఘనతకు; ఆరయన్‌= బాగా పరిశీలిస్తే; దుర్షశల పెల్టునకున్‌= దురవస్థల పెంపునకు; దురపిల్లుట= దుః 
ఖఫీంచటం; ఈడె?= తగునా? 

తాత్పర్యం: 'ధర్మరాజుకు సాటి అయిన వ్యక్తి మరొకడు లేడనీ, అతడు ధర్మాధర్మాలను నిర్లయించటంలో మేటి అనీ, 
ధైర్యశాలి అనీ, ఉదాత్తప్రవృత్తి కలవాడనీ, సత్కర్మలూ, వాటి విధులూ బాగా తెలిసినవాడనీ, నేర్పరితనం కలవాడని, 
శక్తియుక్తులను ప్రదర్శించే నైపుణ్యం కలవాడనీ లోకంలో నీవు (ప్రశస్తి పొంది ఉన్నావు. అటువంటి ఘనత కలిగిన 
ధీరుడవైన నీవు కష్టాలు క్రమ్ముకొనినప్పుడు ఈ విధంగా దుఃఖించటం నీ గౌరవానికి తగిందా? (కాదని భావం). 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అట్లుంగాక 52 
తాత్సర్యం: అంతే కాకుండా. 


క. దేవతల కైన నొక్కొక | చో వలయున కాదె శత్రుసూదనవిధి కా 

లావాప్తికి మును దమ స । ద్దావంబు లడంచి యుడుగంబది యుండంగన్‌. 53 
ప్రతిపదార్థం: దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకయినా సరే; ఒక్కొక చోన్‌= ఒక్కొక్కప్పుడు; శత్రుసూదన విధి కాల+అవాప్తికిన్‌= 
శత్రుసంహార కాలం రాకకు (విరోధులు సంహరింపబడే కాలం వచ్చేదాక); మును= పూర్వం; తమ సద్భావంబులు= తమవైన 
దివ్యస్వభావాలను; అడంచి= అణచుకొని; ఉడుగన్‌+పడి+ఉండంగన్‌= విజృంభించకుండా ఒదిగి ఉండటం; వలయున్‌+అ+కాదె= 
తప్పదు కదా (అవసరం కదా). 


తాత్సర్యం: దేవతలు సమర్జులు కావచ్చును. కాని, కొన్నివేళలలో వారి సామర్థ్యం పనికి రాదు. ప్రత్యేకించి విరోధులను 
సంహరించే కాలంలో, అటువంటి సందర్భాలలో కాలం కలిసి వచ్చేదాకా తమ సామర్ధ్యాన్ని బహిర్గతం చేయకుండా 
అణగి ఉండటం అవసరం కదా. 


విశేషం: దేవతలే కొన్ని వేళలలో అణగి ఉన్నప్పుడు మానవ మా(త్రులు ఒదిగి ఉండటం తప్పుకాదు. దీనివలన వారి సామర్ధ్యానికి 
ఎటువంటి లోటు రాదు. 


సీ, నిషధాద్రియం దనిమిషపతి ప్రచ్చన్న। సంచరణమున వర్తించుటయును 
నదితి గర్జంబున నవతార మై వామ । నాకారమున హరి యడ(గుటయును 
జనని యూరు ప్రదేశంబున నతి నిగూ । ఢంబుగా నౌర్వుండు డాం/గుటయును 
ధేను శరీర విలీను(డై యజ్ఞాత। చర్య మార్తాండుండు సలుపుటయును 


ఆ. వినమె! యిట్లు వడిన వీరలు పదపడి | తమకు నగ్గమైన తటి జయింప 
రెట్లు ప్రబల రిపుల; నీవును నాపద । కోర్షి భంగపాటు దీర్షికొనుము.' 54 


ప్రతిపదార్థం: అనిమిషపతి= దేవేంద్రుడు; నిషధ+అ(ద్రియందున్‌= నిషధ పర్వతం మీద; ప్రచ్చన్న సంచరణమునన్‌= నిజస్వరూపం 
ఇతరులకు తెలియకుండా రహస్యంగా; వర్తించుటయున్‌= నివసించటం; హరి= విష్ణుమూర్తి; అదితిగర్భంబునన్‌= అదితి కడుపున; 
అవతారము+ఐ= అవతారం తాల్సి; వామన+ఆకారమునన్‌= పొట్టివాని రూపంలో; అడంగుటయును= అణగి ఉండటమూ; 
జౌర్వుండు= జౌర్వుడు; జనని= తల్లియొక్క; ఊరు ప్రదేశంబునన్‌= తొడ లోపల; అతి నిగూఢంబుగాన్‌= ఎంతో రహస్యంగా; 
డాగుటయును= దాగుకొనటమూ; మార్తాండుండు= సూర్యుడు; ధేను శరీర విలీనుడు+ఐ= ఆవు శరీరంలో విలీనమయిపోయి; 
అజ్ఞాత చర్య= ఎవరికీ తెలియటానికి వీలు లేని విధంగా; సలుపుటయును= వాసంచేయటము; వినమె= వినలేదా; ఇట్టు= ఈ 
విధంగా; పడిన= కష్టాలు పడిన; వీరలు= దేవేంద్రుడు, విష్ణుమూర్తి, బౌర్వుడు, సూర్యుడు మొదలయిన వారు; పదపడి= ఆ 
తరువాత; తమకున్‌= తమకు; అగ్గమైన తణిన్‌= వీలయినప్పుడు; (ప్రబలరిపులన్‌= బలవంతులయిన శత్రువులను; 
జయింపరు+ఎట్టు= జయించలేదా ఏమి, జయించారుకదా!; నీవునున్‌= నీవుకూడా; ఆపదకున్‌+ఓర్చి= ఆపదలకు తట్టుకొని; 
భంగపాటున్‌= ఇతరులు నీకు చేసిన అవమానానికి (ప్రతీకారాన్ని; తీర్చికొనుము. 


తాత్పర్యం: ఇంద్రుడు నిషధ పర్వతం మీద రహస్య జీవనం గడిపాడు. హరి అదితిగర్భంలో (ప్రవేశించి వామన 
రూపుడయ్యాడు. జౌర్వుడు తల్లి తొడలో దాగి ఉన్నాడు. సూర్యుడు ధేను శరీర విలీను డయి అజ్ఞాతవాసం గడిపాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 27 
వీరందరు సమర్ధులే. అయినా కష్టాలు పడ్డారు. కాలం కలిసి రాగా విరోధులను జయించారు. అట్లాగే నీవు కూడా 
ఆపదలకు, ఇబ్బందులకు ఓర్చుకొని, ఆ తరువాత ప్రతీకారంచేసి అవమానం తీర్చుకొమ్ము. 


విశేషం: ఇంద్రుడు అనిమిషపతి. ఎంతో జా(గ్రత్తగా విరోధి విజృంభణం కాకుండా పాలన సాగించే వ్యక్తి అతడికి వృత్రుడి వలన 
చిక్కు” ఏర్పడింది. నురుగును వజ్రాయుధానికి కూర్చి వృత్రుడిని చంపాడు. అపుడు బ్రహ్మహత్య చేశావని భూతసంఘం 
నిందించింది. ఇంద్రుడి (త్రిలోకాధిపత్యం ఊడిపోయింది. చివరకు నిషధ పర్వతం మీద తలదాచుకొన్నాడు. అపుడు నహుషుడికి 
ఇం[ద్రపదవి దక్కింది. అయినా అహంకారం వలన నహుషుడు శాప[గ్రస్తుడయ్యాడు. ఇంద్రుడు బృహస్పతి, అగ్నిహోత్రాదుల 
సహాయంతో మరల అమర రాజ్యాధిపతి అయ్యాడు. బలిచక్రవర్తిని అణచటంకొణకు విష్ణువు వామనరూపుడయ్యాడు. అన్నిటిని 
హరించగలిగిన వాడు హరి. అయినా అదితిగర్భంలో శిశువయ్యాడు. బ్రహ్మాండమంత వ్యాపించగలిగిన వాడు పొట్టి వాడయినాడు. 
భృగువంశం వాడు జొర్వుడు. భృగు వంశజులు కృతవీర్యుడికి యాజకత్వం చేసేవారు. అందుచేత రాజు సంతోషించి యాజకులకు 
ధనం ఇచ్చేవాడు. కొంత కాలానికి కోశాగారం ఖాళీ అయింది. కృతవీర్యుడు కూడా చనిపోయాడు. రాజకుమారులకు దిక్కు 
తోచలేదు. యాజకత్వం పేరుతో భృగువంశజులు అంతా దోచారని వాళ్ళు అనుమానించారు. తీసికొన్న (ద్రవ్యాన్నంతటిని తిరిగి 
ఇచ్చేయవలసిందిగా ప్రకటించారు. ఆ యాజకులలో కొందరు రాజకుమారులకు డబ్బు ఇచ్చేశారు. మరి కొందరు (బ్రాహ్మణులకు 
దానం చేశారు. ఇంకా కొందరు ఇళ్ళలో పాతిపెట్టారు. రాజకుమారులు వీరిని గుర్తించారు. రాజవంచకులని నిర్లయించారు. 
కనబడిన (ప్రతి భార్గవుడిని వధించారు. చివరకు 'చూలాం(డ్రను” కూడా వదలిపెట్టలేదు. ఈ మారణహోమాన్ని ఒకానొక భృగుపల్ని 
చూచింది. తన కడుపులోని పిండాన్ని తొడలో దాచింది. నూరేళ్ళు నిండాయి. ఆ తరువాత కొడుకును కన్నది. ఊరువు-అంటే 
తొడ. తొడలో నుండి పుట్టాడు కనుక బౌర్వుడు. ఈ సీసపద్యంలో ధేను శరీర విలినుడయి మార్తాండుడు ప్రవర్తించాడనే 
వృత్తాంతాన్ని గురించి డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారిట్లా వ్యాఖ్యానించారు: “ఆ ధేనువు సురభి. విశ్వకర్మ తపోనియతుడై 
యజ్ఞార్థముగాను, మోక్షార్థముగాను అమృతమయ మూర్తియును, కామరూపిణియు నగు నొక కన్యకను తనమనోవృత్తిచే కల్పించెను. 
ఆమెయే సురభి. మజీయు నితడు తేజో మయుడగు ఒక పురుషునికూడ సృజించెను. అతడు సురభిని చూచి కామమోహితుడై 
ఆర్తినొందెను. బ్రహ్మవచ్చి “మా9_9_రోభవ - (మా ఆర్హభవ) అని ఆతని ఆర్తత్యముడిపి ఆ కన్యనిచ్చెను. కాన వానికి మార్తాండుడని 
పేరువచ్చెను. వీరికి ఏకాదశ రుద్రులు, సౌరభేయకులు జన్మించిరి. మార్తాండుడు ధేనుశరీర విలీనుడగుట అనగా సురభి 
శరీరమునందు కామమోహితుడయి అజ్ఞాతచర్య సలుపుట అని తోచుచున్నది.” 


క అనవుడు నప్పలుకులు విని । తన చిత్తము కలశ దేటి ధర్మతనూజుం 
డనుజన్ముల దెసం జూచిన । ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌. 55 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+పలుకులు= ఆ మాటలు; విని; తన చిత్తము= తన మనస్సు; కల(క+తేణి= 


బాధనుండి తేరికొని; ధర్మతనూజుండు= ధర్మరాజు; అనుజన్ముల దెసన్‌= తమ్ముళ్ళవైపు; చూచినన్‌= చూడగా; అనిలసుతుండు= 
వాయుపుత్రుడయిన భీముడు; అతని తోడన్‌= అతనితో (ధర్మరాజుతో); ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: పురోహితు డయిన ధౌమ్యుడు చెప్పిన మాటలను ధర్మరాజు విన్నాడు. అతడి మనస్తాపం ఉపశమించింది. 
తమ్ముళ్ళ వైపు చూశాడు. అపుడు భీముడు అతడితో ఈ విధంగా అన్నాడు. 


మ. 'భవదాజ్ఞాద్భఢబంధ సంయమిత శుంభ ద్వేగ మై కాక నాం 
డవలీలన్‌ మన యర్హున ద్విపము గ్రోధావేశదుర్ణాంత ద 
ర్ప విలాసోద్ధట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి( జి 
క్కువడం జేయదె యొక్క వ్రేల్మిడిన నీకున్‌ వేడ్క సంధిల్లంగన్‌.” 56 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భవత్‌= నీ యొక్క; ఆజ్ఞా= ఆజ్ఞ అనే; దృఢబంధ= గట్టి గొలుసులతో; సంయమిత= కట్టబడిన; శుంభత్‌+వేగము+ఐ= 
ఉజ్ఞ్యల వేగం కలది; కాక= కాకపోతే; నాండు= ద్రౌపదికి సభలో పరాభవం జరిగిన రోజున; అవలీలన్‌= తేలికగా; మన అర్జున 
ద్విపము= మన అర్జును డనే ఏనుగు; క్రోధ+ఆవేశ= కోపావేశం చేత; దుర్దాంత దర్ప విలాస= అణచడానికి వీలుకాని గర్వ 
విలసనం యొక్క; ఉద్భటభంగిన్‌= భయంకర మయిన రీతితో; ఏపు+అడరి= విజృంభించి; నీకున్‌= నీకు; వేడ్క సంధిల్లగన్‌= 
సంతోషం కలిగేటట్టుగా; ఒక్క ద్రేల్మిడిన్‌+అ= ఒక్కచిటికెలోనే; కౌరవ్య+అంబుజ[్రేణిన్‌= కౌరవు లనే పద్మాల వరుసను; చిక్కు+ 
పడన్‌+చేయదె= చిక్కు పరచగలిగి ఉండేదికదా! (చీకాకు పరచగలిగేదికదా!) 


తాత్పర్యం: 'నిండుసభలో [ద్రౌపది ఆ విధంగా అవమానించబడిన ఆ నాడు మన అర్జునుడనే మదించిన ఏనుగు 
విజృంభించి ప్రదర్శించిన వేగం నీ ఆజ్ఞ అనే గట్టి బంధంచేత నియమించబడింది. లేకపోతే ఆ అర్జున గజం కోపా 
వేశంతో పెల్లుబికిన గర్వ విలాసంతో భయంకరమైన పద్దతిలో విజృంభించి కౌరవులనే పద్మాల సమూహాన్ని ఒక్కక్షణంలోనే 
చిందరవందర చేసి నీకు సంతోషాన్ని కలిగించి ఉండేదే.” 


విశేషం: అలం: రూపకం. 


వ. అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ శిరఃకంపంబుసేసె; నట్టి సమయంబున 
నవ్విప్రులందటు నొక్కమొగిన 'మీ తలంపునకు దైవం బనుకూలంబు గావుత' మని పాండుపు త్రుల దీవించి 
పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని నిజస్థానంబులకుం జనిరి; తదనంతరంబ బాహ్యపరివారం బెల్లను 
సముచిత ప్రకారంబున వీడుకొలు వడసి తమ తమ పొందుపట్లకుం బోయిన. 57 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; ధర్మనందనుండు= ధర్మరాజు; తెలివి+ఒందిన మొగంబుతోడన్‌= ప్రసన్నముఖంతో; 
శిరస్‌+కంపంబు+చేసెన్‌= తల ఊపాడు. అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో; ఆ+విప్రలందజును= ఆ బ్రాహ్మణులందరున్నూ; 
ఒక్క మొగిన= ఏకకంఠంతో; మీ తలంపునకున్‌= మీ సంకల్పానికి; దైవంబు= దైవం; అనుకూలంబు+కావుతన్‌= అనుకూలించుగాత; 
అని= అని; పాండుపుత్రులన్‌= పాండవులను; దీవించి= ఆశీర్వదించి; పునర్దర్శనంబు+అయ్యెడున్‌= మరల మోదర్శనం అగుగాక! 
అంటూ; వీడ్కొని= వీడుకోలు పుచ్చుకొని; నిజస్థానంబులకున్‌= తమ తమ చోట్టకు; చనిరి= వెళ్ళారు; తదనంతరంబు+అ= ఆ 
తరువాత; బాహ్యపరివారంబు+ఎల్లను= బాహ్యాపరివారమంతా; సముచిత 'ప్రకారంబునన్‌= తగిన రీతిలో; వీడుకోలు+పడసి= 
వీడ్కోలు పొంది; తమ తమ= తమతమయొక్క; పొందుపట్టకున్‌= క్షేమంగా నివసించటానికి అనువయిన ప్రదేశాలకు; పోయినన్‌= 


వెళ్ళగా. 


తాత్సర్యం: ధర్మరాజు భీముడి మాటలు విన్నాడు. ప్రసన్నుడయ్యాడు. అపుడు బ్రాహ్మణులందరూ 'దైవం మీ ఆలోచనకు 
అనుకూలించుగాకి అని దీవించారు. 'మరల మీ దర్శనం సిద్దించుగాకి అని చెప్పారు. తమ తమ ప్రదేశాలకు 
వెళ్లిపోయారు. ఆ తరువాత బాహ్యపరివార జనులందరూ పాండవుల దగ్గర సెలవు పుచ్చుకొని తమ తమ అనువైన 
నివాసాలకు వెళ్ళిపోగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: దుర్యోధనుడి దగ్గర ఉండటానికి ఇష్టపడని వారు, పాండవులంటే అభిమానించే విప్రులు ధర్మరాజుతో అడవికి వచ్చారు. 
వారితో పాటు పాండవుల వెంట వచ్చినవారు మరికొందరున్నారు. సేవలకొరకు కొందరు వచ్చారు. వీరందరూ కలిసి బాహ్య 
పరివారజనులుగా పరిగణించబడతారు. 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 29 

ఉ. తమ్ములు ధౌమ్యు(డున్‌ సతియు. దా నరదంబులతోడ. గ్రోశమా 

త్ర మ్మొక చోటి కల్లం జని, ధర్మతనూభవు( డందు నాంటిరే 

యిమ్ముల సల్పి వేగుటయు నీప్పితకార్యము సేయంగా విచా 

రమ్మున నున్నచో నమరరాజతనూభవుం జూచి యిట్లనున్‌. 58 
ప్రతిపదార్థం: తమ్ములు= తమ్ముళ్ళు; ధౌమ్యు(డున్‌= ధౌమ్యుడూ; సతియున్‌= (ద్రౌపది కూడా; తాను= ధర్మరాజు; అరదంబుల 
తోడన్‌= రథాలతో; క్రోశమాత్రము= పరుగు (రెండున్నరమైళ్ల) దూరం; ఒకచోటికిన్‌= ఒక (ప్రదేశానికి; అల్లన్‌= మెల్లగా; చని= 
వెళ్ళి; అందున్‌= అక్కడ; నాంటిరేయి= ఆరోజు రాత్రి; ఇమ్ములన్‌+చల్సి= సుఖంగా కాలం గడిపి; వేగుటయున్‌= తెలతెల్లవారగా; 
ఈప్పిత కార్యము= చేయగోరినకార్యం; చేయంగాన్‌= చేయటానికి; విచారము శ్రనన్‌+ఉన్నచోన్‌= ఆలోచనలో ఉండగా; ధర్మతనూభవు( 
డు= ధర్మరాజు; అమరరాజతనూభవున్‌= ఇంద్రుని కొడుకయిన అర్జునుని; చూచి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= 
అన్నాడు. 
తాత్పర్యం: తమ్ముళ్ళూ, పురోహితుడయిన ధౌమ్యుడూ, (ద్రౌపదీ మొదలయిన వారు వెంటరాగా ధర్మరాజు పరుగు 
దూరం రథాలతో మెల్లగా పయనించాడు. అక్కడ తగిన స్థలంలో రాత్రి సుఖంగా కాలం గడిపాడు. పొద్దు పొడుస్తూ 
ఉన్నది. ధర్మరాజు కర్తవ్యాన్ని ఆలోచించాడు. అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు. 


క. “మన మొక యేవుర మీయం । గనయుం దో నరుగుదేరంగా నెయ్యెడ( బో 

యిన నెటు(గ కుండుదురి? యి । దినములు గడపంగ నెద్ది తెజిం గయ్యెడినో!' 59 
ప్రతిపదార్థం: మనము= మనం: ఒక= ఒక; ఏవురము= అయిదుగురం; ఈ+అంగనయున్‌= ఈ (ద్రౌపది; తోన్‌= మనతో 
కూడా; అరుగుదేరంగాన్‌= రాగా; ఏ+ఎడన్‌= ఎక్కడకు; పోయినన్‌= వెళ్ళినా; ఎజుంగక+ఉండుదురె?= గుర్తు పట్టకుండా ఉంటారా?; 


ఈ+దినములు= ఈ అజ్ఞాతవాసకాలపు రోజులు; గడపంగన్‌= కడపటానికి; ఎద్ది= ఏది; తెణంగు= ఉపాయం; అయ్యెడినో= 
అవుతుందో! 


తాత్పర్యం: “మనం ఒక అయిదుగురం. అంగన అయిన ద్రౌపది కూడిరాగా మన మందరం కలిసికట్టుగా ఎక్క 
డికయినా వెళ్ళితే జనులు మనలను గుర్తించకుండా ఉంటారా? అజ్ఞాతవాసం ఎట్టా గడపాలో ఉపాయ మేదో మరి.” 


విశేషం: సై పద్యంలో 'ఒకి అనే మాట సార్థకం. పాండవులు అయిదుగురయినా వారంతా ఒకటే. మాటలలో, చేతలలో కొన్ని 


(can 


వేళల తారతమ్యం కనబడ్డా భావంలో ఏకత ఉన్నది. పైగా ధర్మరాజు మాటను అందరూ పాటించటమే ఆ ఏకత. 


వ. అనిన నతం డి ట్లనియె. 60 
తాత్సర్యం: ధర్మరాజు మాటలు విన్న అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ధర్మదేవత నీదు సత్మర్మమునకు । మెచ్చి యెంతయు. బ్రీతిమై నిచ్చినట్టి 
వరము గలుగంగ మన మేమి వర్తనమున । నెచట నున్నను నొరులకు నెటు(గ నగునె? 61 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మదేవత= యమధర్మరాజు; నీదు= నీయొక్క; సత్కర్మమునకున్‌= మంచి పనికి; మెచ్చి; ఎంతయున్‌= ఎంతో; 
ట్రీతిమైన్‌= సంతోషంతో; ఇచ్చిన+అట్టి= ఇచ్చినటువంటి; వరము; కలుగంగన్‌= ఉండగా; మనము= మనందరం; ఏమి వర్తనమునన్‌= 
ఎటువంటి నడవడికతో; ఎచటన్‌= ఎక్కడ; ఉన్ననున్‌= ఉన్నప్పటికినీ; ఒరులకున్‌= ఇతరులకు; ఎణు(గన్‌+అగునె?= తెలియటానికి 
వీలవుతుందా? 


తాత్సర్యం: 'యముడు నీ సత్రవర్తనకు మెచ్చుకొన్నాడు. సంతోషంతో వరం అనుగ్రహించాడు. ఆ వరం ఉన్నది 
కనుక మనకు భయం లేదు. ఎక్కడ ఏవిధంగా నడచుకొన్నా మనలను ఇతరులు గుర్తుపట్టలేరు. 


విశేషం: ధర్మరాజు అరణ్యవాసకాలంలో యక్షప్రశ్ళలకు జవాబు లిచ్చాడు. యక్షుడు సంతోషించాడు. 'నీ తమ్ములలో ఒకరిని 
బ్రతికిస్తాను. నీ ఇష్టం వచ్చిన వాడిని కోరుకొమ్ము' అన్నాడు. అపుడు ధర్మరాజు నకులుడిని కోరుకొన్నాడు. అదేమిటి భీముడిని 
గాని, అర్జునుడిని గాని కోరుకొనకూడదా? అని యముడు (ప్రశ్నించాడు. 'కుంతి కుమారుడిని నేను. మాద్రి కొడుకు నకులుడు. 
అందుచేత నకులుడిని కోరుకొన్నాను” అన్నాడు. అతడి ధర్మదృష్టికి యముడు మెచ్చుకొన్నాడు. “అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు 
పడకుండా వరం ఇస్తున్నానని అనుగ్రహించాడు. 


వ. కురు జనపదంబు చుట్లం బాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దశార శూరసేన కళింగ మగధ 
దేశంబులు సుభిక్షంబులు, జనాకీర్ణంబులు, నతిస్థిరంబులు నై నివాసయోగ్యత కలిగి యున్నయవి యని 
విందుము. వానియందు మీకు. జూడం బోలిన యెడ దగిన చందంబున నిలుచువారము గాకి యనినం 
బ్రియంబంది ధర్మనందనుం డి ట్లనియె. 62 


ప్రతిపదార్థం: కురుజనపదంబు= కురుభూమి యొక్క; చుట్టన్‌= చుట్టుపట్ట; పాంచాల= పాంచాలదేశం; చేది= చేదిదేశం; 
మత్స్య= మత్స్యదేశం; సాళ్య విదేహ బాహ్లిక దశార్ల శూరసేన కళింగ మగధ దేశంబులు= సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ల 
శూరసేన, కళింగ, మగధ దేశాలు; సుభిక్షంబులు= ఈతి బాధలు లేకుండా పాడిపంటలతో నిండి ఉన్నాయి; జన+ఆకీర్షంబులు= 
జనసాంద్రతతో నిండుగా ఉన్నాయి; అతిస్థిరంబులును+ఐ= మిక్కిలి నిలకడ గల్లినవై నివాసయోగ్యత= నివసించడానికి 
అవసరమయిన సానుకూల పరిస్థితి; కలిగి+ఉన్న+అవి= కలిగి ఉన్నాయి అని; విందుము= వింటాం; వానియందున్‌= ఆ దేశాలలో; 
మీకున్‌= మీకు; చూడన్‌+పోలిన+ఎడన్‌= తగినదని తోచినచోట; తగిన చందంబునన్‌= తగిన రీతిని; నిలుచువారము+కాక= 
ఉందాము గాక; అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; ప్రియంబు+అంది= సంతోషించి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్య దేశాలు ఉన్నాయి. ఇవే కాక సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ల 
శూరసేన, కళింగ, మగధ దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి. ఇవన్నీ నివాసయోగ్యాలు. 
ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు ఉన్నాయి. పైగా జన సంకీర్ణాలు అని వింటున్నాం. ఈ (ప్రదేశాలలో మీకు నచ్చిన చోట 
అందరం ఉందాం” అనగానే ధర్మరాజు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


క “అగు నది యట్టిద; దైవము । దగ నిచ్చిన యవ్వరంబు దప్పునె? మనకున్‌ 
విగత భయ వాస యోగ్యం । బుగ నొక్కెడ సెప్పు మిపుడ పోవ(గవలయున్‌. 63 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 31 
ప్రతిపదార్థం: అగును= అవును; అది= నీవు చెప్పిన దేశాల స్థితి; అట్టిది+అ= అట్టిదే; దైవము= భగవంతుడు; తగన్‌= తగినట్టు; 
ఇచ్చిన= ఇచ్చినటువంటి; ఆ+వరంబు= అజ్ఞాతవాస రక్షణ వరము; తప్పునె?= తప్పుతుందా; మనకున్‌= మనకు; విగత భయవాస 
యోగ్యంబుగన్‌= ఏమాత్రం భయమన్నది లేని వాస యోగ్యత కలిగేటట్లు; ఒక్క+ఎడ= ఒక్కచోటు; చెప్పు= చెప్పుము; ఇపుడు+అ= 
ఇప్పుడే; పోవగవలయున్‌= పోవాలి. 
తాత్సర్యం: 'అవును. నీవన్న మాట నిజం. దైవ మిచ్చిన వరం తప్పుతుందా? అయితే ఎటువంటి భయం లేకుండా 
మనం ఉండదగిన చోటేదో చెప్పుము. మన మింక ఆలస్యం చేయకుండా సాగాలి. 


నిశీషం: పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఇక అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో కూడు గూడు మా(త్రం చాలవు. 
నిర్భయత కూడా అవసరం. ఇవన్నీ శత్రుదేశంలో దొరకవచ్చు; కాని మిత్రదేశంలో ఈ సౌకర్యా లుంటే ఇబ్బందు లుండవు. 


ఆ. నాకు( జూడ మత్స్య నరపతి సద్దర్మ। వర్తి, సుజనహితుం డవార్య బాహు 

బలు(డు గాన యతని పాల నందటజుం దగ । వైన పనుల నిలుచు టభిమతంబు. 64 
ప్రతిపదార్థం: నాకున్‌; చూడన్‌= అన్నిరకాలుగా సూక్ష్మబుద్దితో పరిశీలించి చూస్తే; మత్స్యనరపతి= మత్స్య దేశంలోని ప్రజలకు 
రాజయిన విరాటుడు; సద్దర్మవర్తి= చక్కని ధర్మంతో (ప్రవర్తించే వాడు; సుజనహితుండు= సత్సురుషులకు హితుడు; అవార్య= 
వారించటానికి వీలుకాని; బాహుబలు(డు= భుజబలం కలిగినవాడు; కాన= కాబట్టి; అతని పాలన్‌= అతని దగ్గర; అందయిన్‌= 


పాండవులయిన మనమూ, (ద్రౌపది కూడా; తగవు+ఐన= మన గారవమర్యాదలకు తగిన; పనులన్‌= పనులలో; నిలుచుట= 
ఉండటం; అభిమతంబు= ఇష్టం. 


తాత్పర్యం: మత్స్యదేశానికి రాజయిన విరాటుడు ధార్మికుడు, సుజన ప్రియుడు, భుజబలశాలి. ఎన్ని రకాలుగా 
ఆలోచించినా మత్స్యదేశంలో విరాటుడి కొలువులో మనం తగిన పనులు చేస్తూ ఉండటమే నాకు ఇష్టం. 


పాంచాలీ పాండవులు తమ మెలంగనలయు పనుల నిశ్చయించుకొనుట (సం 4-1-15) 


క మనలోన నెవ్వ( డెమ్మెయి । పని వెంటను విరటు మనము వడయుద? మదియె 

బల్లను నేర్చరించి యందటు(। దన తనమది నున్న తెజింగు తథ్యమ చెపుండా! 65 
ప్రతిపదార్థం: మనలోనన్‌= మనలో (పాండవులమయిన మనలో); ఎవ్వండు= ఎవడు; ఏ+మెయి= ఏవిధమైన; పని వెంటను= 
పని నెపంతో; విరటు మనము+పడయుదము= విరాట మహారాజు మనసును మెప్పిద్దాం; అది= అది; ఎల్లనున్‌= అంతా; ఏర్పరించి= 


నిర్ణయించి; అందణున్‌= అందరూ; తన తనమదిన్‌= వారి వారి మనస్సులలో; ఉన్న తెజంగు= ఆలోచించి నిర్ణయించుకొన్న 
విధానాన్ని; తథ్యము+అ= వాస్తవంగా (యథాతథంగా); చెపుండా= చెప్పుండి. 


తాత్పర్యం: విరాట మహారాజు మెప్పు పొందే విధంగా మనలో ఎవరెవరు ఏపని చేద్దామో నిర్ణయించండి. మీ మీ 
మనస్సులలోని అభిప్రాయాలను విశదం చేయండి.” 


వ. అనిన విని సవ్యసాచి సవితర్మంబును సవిషాదంబును సగౌరవంబునుంగా నతని నుపలక్షించుచు నిట్ల నియె. 
66 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ధర్మరాజు వాక్యాన్ని విని; సవ్యసాచి= అర్జునుడు; సవితర్కంబును= ఆలోచనతోనూ; సవిషాదంబును= 
విచారంతోనూ; సగౌరవంబునున్‌+కాన్‌= గౌరవంతోనూ కూడిందిగా; అతనిన్‌= ధర్మరాజును; ఉపలక్షించుచున్‌= చూస్తూ; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అర్జునుడు ధర్మరాజు మాటలు విన్నాడు. అతడి వైపు చూచాడు. ఆ చూపులో ఆలోచన ఉన్నది. విషాదం 
ఉన్నది. గౌరవమూ ఉన్నది. ధర్మరాజును చూచి అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 


నిశేషం: మనిషి చూపులు అనేక రకాలు. చూపులు మనసులోని భావాలను పట్టి ఇస్తాయి. అర్జునుడి చూపులో ఆలోచన ఉన్నది. 
ఆ ఆలోచనలో కర్తవ్య నిష్ట కనిపిస్తున్నది. విషాదం ఉన్నది. తన అన్నకు కష్టదశ కలిగినందుకు విషాదం. గౌరవం ఉన్నది. ఆ 
గౌరవం భయంతో కాదు. లాంఛన ప్రాయమూ కాదు. హృదయ సంబంధి కూడా. తిక్కన కవితలో దృశ్యకావ్య లక్షణాలు 
అడుగడుగునా కనపడతాయి. వాటిలో నవ్వులను, చూపులను అతడు విశేషించి అభినయాత్మకంగా వర్ణిస్తాడు. 


సీ,  'మహనీయమూర్తియు, మానవైభవమును, | సౌకుమార్యంబును, సరసతయును, 
మార్దవంబుం బ్రభుత్వ మహిమయు, నపగత । కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియుం జాగంబు, భోగంబు. । గారుణ్యమును, సత్యసారతయును, 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును । గీర్తి, ధనార్జన క్రీడనంబు6 


ఆ. గలిగి జనుల నేలం గాని, యెన్నందును । నొరుల. గొల్లి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున । ననుచరించు వా(డ వధిప! చెపుము. 67 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; మహనీయమూర్తియున్‌= గొప్ప రూపమూ; మానవైభవమును= అభిమానంతో కూడిన వైభవమూ; 
సౌకుమార్యంబును= సుకుమారత్వమున్నూ; సరసతయును= సరసత్వమున్నూ; మార్దవంబున్‌= మృదుత్వమున్నూ; ప్రభుత్వ 
మహిమయున్‌= అధికారం యొక్క అతిశయమూ; అపగత కల్మషత్వంబును= దోషరాహిత్యమూ; గారవంబు= గొరవమున్నూ; 
శాంతియున్‌, దాంతియున్‌= శమమున్నూ దమమున్నూ; చాగంబు= త్యాగమూ; భోగంబున్‌= భోగమూ; కారుణ్యమును= దయయూ; 
సత్య సారతయును= శ్రేష్టమయిన సత్యమూ; ధర్మమయ (క్రియా తత్పరత్వంబును= ధార్మికమయిన పనులు చేయటంలో 
ఆసక్తి; కీర్తి, ధన+ ఆర్జన (్రీడనంబున్‌= కీర్తిని, ధనాన్ని ఆర్జించే ఆటయున్నూ; కలిగి= కలిగి; జనులన్‌= ప్రజలను; ఏలన్‌+కాని= 
పరిపాలించడానికే కాని; ఎన్నండును= ఏనాడూ; ఒరులన్‌= ఇతరులను, కొల్చి= సేవించి; తిరుగన్‌= వ్యవహరించటానికి; వెరవు 
లేని+అట్టి= ఉపాయమూ, నేర్చూ లేనట్టి; నీవు= నీవు; విరటున్‌= విరాటుని; ఎట్టి చందంబునన్‌= ఏ విధంగా; అనుచరించువా( 
డవు= అనుసరించి సేవిస్తావు; చెపుము+అ= చెప్పుము. 

తాత్సర్యం: 'ధర్మరాజా! నీకు చక్కని రూపమున్నది. అభిమానవైభవమున్నది. సౌకుమార్యమున్నది. సరసత్వమున్నది. 
మృదుత్వం ఉన్నది. ప్రాభవం ఉన్నది. నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి, త్యాగభోగాలు, దయాసత్యాలు ఉన్నాయి. 
ధార్మిక క్రియాశీలత ఉన్నది. కీర్తిని ఆర్జించటం నీ ప్రవృత్తి. అన్నీ ఉన్నప్పటికీ ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు. 
(సేవ లందుకొనటమే నీకు తెలుసు). అటువంటి నీవు సామాన్యుడయిన విరాటుడిని ఎట్లా సేవిస్తావో చెప్పుము. 


విశేషం: అంతరిం[ద్రియ నిగ్రహం శాంతి. బహిరింద్రియ నిగహం దాంతి. కొందరిలో రూపం ఉంటే వైభవం ఉండదు. 
సౌకుమార్యముంటే సరసత్వం ఉండదు. దాంతి ఉంటే శాంతి ఉండదు. అన్నీ ఉన్నా ధార్మిక క్రియాశీలం ఉండదు. కాని, 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 33 
ధర్మరాజులో అన్నీ ఉన్నాయి. అతడు సద్దుణాల రాశి. ధర్మరాజు చంద్రవంశంలో పుట్టినవాడు. చంద్రునికి 16 కళలున్నాయి. 
అట్లాగే ఈ పద్యంలో ధర్మరాజుకు 16 గుణాలు చెప్పబడ్డాయి. అంటే ధర్మరాజు షోడశ గుణకళాపూర్జ్చుడని ధ్వని. 


క. _ అనినం దమ్ముని నెమ్మన। మునం బుట్టిన వగపు భావమున నెటింగియు గీ 
టునంబుచ్చుచు. బ్రస్తుత కా । ర్య నిరూపణ దశయ మెజయ నతఈ డి ట్లనియెన్‌. 68 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మరాజును చూచి అర్జునుడు పలుకగా; తమ్ముని= అర్జునుడి యొక్క; నెమ్మనమునన్‌= నిండు 
మనసులో; పుట్టిన వగపు= కలిగిన బాధ; భావమునన్‌= మనసులో; ఎటింగియున్‌= తెలిసికూడా (అర్థం చేసి కొన్నప్పటికీ); 
« [కళ ape షి ళు అ భాట్‌ 9, న్‌ అల pee 
గీటునన్‌+పుచ్చుచున్‌= నిర్లక్ష్యం చేస్తూ; ప్రస్తుత కార్య నిరూపణదశ+అ= ఇప్పటి కార్యం నిర్వహించే అవస్థ (ప్రస్తుతం ఏ పనిచేయాలో 
ఆ పనిని నిశ్చయించే స్థితి); మెజయన్‌= బయల్పడేటట్టుగా; అతండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
యఖ భా (39) భ్‌ 


తాత్పర్యం: తమ్ముడి మనసులోని ఆరాటాన్ని, బాధను ధర్మరాజు గుర్తించాడు. అయినా అట్లాంటి వాటికి ప్రాధాన్యం 
ఇవ్వలేదు. ప్రస్తుతం తీసికొనవలసిన నిర్ణయంకొణుకు ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క. “సన్న్యాసి వేషమున రా। జన్యునిం గని యెపుడు గొలిచి సభ్యత్వమునన్‌ 

మాన్యు(డనై పుణ్యకథా । విన్యాస మొనర్తు నతని వేడుకకు. దగన్‌. 69 
ప్రతిపదార్థం: సన్నాసి వేషమునన్‌= సన్యాసి వేషంతో; రాజన్యునిన్‌= విరాట మహారాజును; కని= చూచి; ఎపుడున్‌= ఎప్పుడూ; 
కొలిచి= సేవించి; సభ్యత్వమునన్‌= సభా యోగ్యతతో; మాన్యు(డన్‌+ఐ= గౌరవింప దగిన వాడనై; అతని వేడుకకున్‌+తగన్‌= 
విరాటుని వినోదానికి తగినవిధంగా; పుణ్యకథా విన్యాసము+ఒనర్తున్‌= పుణ్యగాథలను ప్రవచనం చేస్తాను. 
తాత్సర్యం: నేను సన్యాసివేషంతో విరాటుడి కొలువులో (ప్రవేశిస్తాను. అందులో సభ్యుడి నౌతాను. ఆ మహారాజు 
కుతూహలానికి తగినట్టుగా పుణ్యకథలు చెపుతూ ఉంటాను. 


విశేషం: ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణంలో 'సన్యాసి' పాఠాన్ని గురించి ఈ (క్రింది పాదసూచి ఇవ్వబడింది. 'సన్వాసి- 
శృషుమున్నగు పెక్కు ప్రతులలో నీశబ్దము 'ని కారద్విత్వ రహితముగనే యున్నది. ఈ రూపమే భారతకూలంకష వ్యాఖ్యయందు 
సమర్థింపబడినది. 'సమ్‌' అనే ఉపసర్గయొక్క “మి కారము బిందువై 'ని కారద్విత్వమును పొంది, ఆపయిని, 'య” కారము 
ఉండుటచేత నకారద్విత్వమున్ను లోపించినది. ఇది (ప్రాసలోనే యున్నది. సన్నాసి, రాజన్య, మాన్య, విన్న్యాస - అనివా; సంన్యాసి 
- ఉఐ,ఓ,చ,ట (స్థిరవర్లమునకు ముందు బిందువు; సన్నాసి వషమున = ఇచ్చట మూలము “కంకో నామ ద్విజో భూత్వా మతాక్షః 
(ప్రియదేవనమ్‌.” చిత్రశాలాప్రతి. వావిళ్ళ తెలుంగు లిపి ప్రతియందును ఇట్లే యున్నది.” (విరా.పు.15) 


క. శ్రౌత స్మార్త నిమిత్త। జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయసం 
జాత ప్రాగల్టుండ నై। చాతుర్యము మెటిసి మానసం బలరింతున్‌. 70 


ప్రతిపదార్థం: శ్రౌత, స్మార్త, నిమిత్త, జ్యోతిస్‌+విద్యలు= వేదాలు, స్మృతులు, శకునాలు, నక్షత్రాలు- అనే విషయాలకు సంబంధించిన 
విద్యలను; వహించి= అవలంబించి; యోగ్య= తగిన; సమయ= సమయాలలో, సంజాత= కలిగిన; (ప్రాగల్భ్యుండను+ఐ= ప్రతిభ 
కలవాడనై; చాతుర్యము= నేర్పు; మెజసి= బయల్పరచి; మానసంబు= (విరటుని) మనస్సు; అలరింతున్‌= సంతోషపెట్టుతాను. 
తాత్పర్యం: శౌతం, సా శర, శకునశా(స్తం, జ్యోతిషం అనే విద్యలు నాకు తెలుసు. ఈ శాస్త్ర విషయాలకు సంబంధించిన 
(ప్రతిభను తగిన సమయాలలో ప్రకటిస్తూ విరాటుడి మనస్సుకు సంతోషం కలిగిస్తాను. 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆతనితో నొక్కొక మరి। కౌతూహలవృత్తికిం దగం దొడ6గి మృదు 
ద్యూతంబున౦ గ్రీడింతుం । జేతోముద మొదవ నక్షశిక్షాప్రాఢిన్‌. 71 


ప్రతిపదార్థం: ఆతనితోన్‌= విరాటునితో; ఒక్కొకమరి= ఒక్కొక్కసారి; కౌతుహలవృత్తికిన్‌+తగన్‌= ఆసక్తికి తగినట్టుగా; తొడ( 
గి= పూనుకొని; అక్షశిక్షా ప్రాఢిన్‌= పాచికలాటలోని నేర్పుతో; చేతస్‌+ముదము= మనస్సుకు సంతోషం; ఒదవన్‌= కలిగేటట్లు; 
మృదు ద్యూతంబునన్‌= పందెం ఒడ్డటం లేని మైత్రీపూర్వకమయిన జూదంతో; (క్రీడింతున్‌= ఆడతాను. 


తాత్సర్యం: అతడితో నేను సుకుమారమయిన సరదా జూదం ఆడతాను. ఆ ఆట ఆతని కుతూహలానికి తగ్గట్లు 
ఉంటుంది. ఈ ఆటవలన రాజు సంతోష పడతాడు. పైగా నా నేర్పు అతడికి తెలుస్తుంది. 


విశేషం: మృదుద్యూతం అంటే సరదా కొరకు పందెం లేకుండా ఆడే జూదం. 


తే, మణిమయమ్ములు( గలధౌతమయములును సు । వర్ణ మయములు నాదిగా వలయునట్టి 
యడ్డసాళులు గలవు నా కభిమతముగ । వాని గొనిపోయి చూపుదు వరుసతోడ. 72 


ప్రతిపదార్థం: మణిమయమ్ములు= మణులతో చేయబడినవి; కలధౌత మయములును= వెండితో చేసినవి; సువర్ల్ణమయములున్‌= 
బంగారంతో చేసినవి; ఆదిగాన్‌= మొదలుగా; వలయునట్టి= కావలసిన; అడ్డసాళులు= పాచికలు; నాకున్‌= నాకు; కలవు= కలవు; 
వానిన్‌+కొనిపోయి= వాటిని తీసికొని వెళ్ళి; అభిమతముగన్‌= ఇష్టంతో; వరుసతోడన్‌= వరుసగా; చూపుదున్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: నా దగ్గర ఎన్నో పాచిక లున్నాయి. కొన్ని మణిమయాలు, కొన్ని వెండివి, కొన్ని బంగారంవి. వాటిని 
తీసికొనిపోయి వరుసగా రాజుకు చూపిస్తాను. 


వ. మటియు నవసరోచితంబు లగు వినోదంబులం బ్రమోదంబు పుట్టించుచు. బ్రసాదంబునకుం బాత్రుండ నై. 
కంకుండను నామధేయంబు ధరియించి చరియింతు; నయ్యుర్వీశ్వరుండు మ త్పూర్వవర్తనం బడిగె నేనియు 
ధర్మపుత్రుతోడి మైత్రిం దగిలి యతనిపాల వసియింతు ననంగలవాండ' నని చెప్పి, యనిలతనయ నిరీక్షించి 
తత్మాలజనితం బయిన భేదంబునం దొర(గ సమకట్టు బాష్పజలంబులు మగుడ నింకించుచు నిట్టూర్పు 


లడంచి దైర్యం బవలంబించి యి ట్లనియె. 73 


ప్రతిపదార్థం: మజియున్‌= మరియు; అవసర+ఉచితంబులు+అగు= సమయానికి తగిన; వినోదంబులన్‌= వినోదాలతో; ప్రమోదంబు 
= సంతోషం; పుట్టించుచున్‌= కలిగిస్తూ; ప్రసాదంబునకున్‌= అనుగ్రహానికి; పాత్రుండను+ఐ= అర్హుడనయి; కంకుండు+అను= 
కంకుడనే; నామధేయంబు, ధరియించి= పేరుపెట్టుకొని; చరియింతున్‌= (ప్రవర్తిస్తాను; ఆ+ఉర్వీ+ఈశ్వరుండు= ఆ రాజు; 
మత్‌+పూర్వ వర్తనంబు= నా పూర్వపు+నడవడి; అడిగెన్‌+ఏనియున్‌= అడిగితే; ధర్మపుత్రుతోడి= ధర్మరాజుతోడి; మైత్రిన్‌+తగిలి= 
స్నేహం పెంచుకొని; అతని పాలన్‌ వసియింతున్‌= అతని దగ్గర నివసించేవాడిని; అనన్‌+కలవా(డన్‌= అని చెప్పగలవాడను; అని 
చెప్పి= ఆ విధంగా చెప్పి; అనిలతనయున్‌= భీముని; నిరీక్షించి= చూచి; తత్కాలజనితంబు+అయిన= ఆ సమయంలో పుట్టిన; 
ఖేదంబునన్‌= దుఃఖంచేత; తొరంగన్‌ సమకట్టు= ్రవించబోయే; బాప్పజలంబులు= కన్నీరు; మగుడన్‌= మరల; ఇంకించుచున్‌= 
(కనులలోనే) ఇంకిపోయేటట్లు చేసి; నిట్టూర్పులు= నిట్టూర్పులు; అడంచి= అణచికొని; ధైర్యంబు+అవలంబించి= ధైర్యాన్ని 
తెచ్చుకొని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 35 
తాత్సర్యం: సమయానికి తగిన వినోదాలతో రాజుకు సంతోషం కలిగిస్తాను. అతడి అనుగ్రహానికి పాత్రుడ నవుతాను. 
కంకుడనే పేరుతో సంచరిస్తాను. ఆ రాజు ఒకవేళ నా పుట్టుపూర్యోత్తరాలు అడిగితే 'నేను ధర్మరాజు స్నేహితుడిని, 
అతడి దగ్గరుండేవాడిని” అని చెప్పుతాను. ఇట్లా అంటూ ధర్మరాజు భీముడివైపు చూచాడు. కన్నీటిని ఆపుకొంటూ, 
నిట్టూర్పు లణచుకొంటూ ధైర్యంతో ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


సీ. “కడిమిమై సౌగంధికమున యక్షుల మద । మడచి కృష్ణకు. బువ్వు లట్లు దెచ్చెం; 
గిమ్మీరదానవు నమ్మెయి నిర్ణించి | విగతకంటకము. గావించె వనము; 
బకదైత్యు. దొడరి యాభంగి రూపఅం జేసి । రక్షించె నేకచక్రాపురంబు; 
నప్పాటం బ్రబలు జటాసురు నడరి దం । డితు6 జేసి మనల౦. బెట్టించుకొనియె; 


తే. నితడు పుట్టినకోలెను నెసకమెసంగ । దర్వమునన వర్తిల్లు నుదగ్రమూర్తి 
యకట! యొరు చిత్తమున కెక్కునట్లు గాంగ। మెలంగి యేమి విధంబునC గొలుచువాండు. 74 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీముడు; కడిమిమైన్‌= బలంతో; సౌగంధికమునన్‌= సౌగంధిక కమలాల విషయంలో; యక్షుల 
మదమున్‌= యక్షుల గర్వాన్ని; అడంచి= అణచి; కృష్ణకున్‌= ద్రౌపదికి; అట్టు= ఆ విధంగా (ఆశ్చర్యం కలిగేటట్టు అని భావం); 
పువ్వులు+తెచ్చెన్‌= పువ్వులు తెచ్చాడు; కిమ్మీర దానవున్‌= కిమ్మీరుడనే రాక్షసుని; ఆ+మెయిన్‌= ఆ విధంగా (అంత ప్రసిద్ది 
వహించేటట్టు); నిర్జించి= చంపి; వనమున్‌= అరణ్యాన్ని; విగత, కంటకమున్‌+కావించెన్‌= శ్న్వత్రురహితం చేశాడు; బక దైత్యున్‌= 
బకాసురుడిని; తొడరి= పూనుకొని; ఆ భంగిన్‌= ఆ రీతిగా; రూపు+అజన్‌+చేసి= రూపుమాపి; ఏక చక్రాపురంబున్‌= ఏకచక్రపురాన్ని; 
రక్షించెన్‌= రక్షించాడు; ఆ+పాటన్‌= ఆ విధంగా; ప్రబలు= బలిష్టుడయిన; జటాసురున్‌= జటాసురుని; అడరి= ఎదుర్కొని; 
దండితున్‌+చేసి= దండించబడిన వాడినిగా చేసి; మనలన్‌= మనలను (పాండవులను); పెట్టించుకొనియెన్‌= విడిపించుకొన్నాడు; 
పుట్టినకోలెను= పుట్టినప్పటినుండి; ఎసకము+ఎస(గన్‌= అతిశయించేటట్టు; దర్పమునన్‌+అ= గర్వంతోనే; వర్తిల్లు= ప్రవర్తించే; 
ఉద(గ్రమూర్తి= భయంకరరూపుడు; అకట= అయ్యో!; ఒరుచిత్తమునకున్‌= ఇతరుల మనస్సుకు; ఎక్కునట్టు+కాంగన్‌= నచ్చేటట్లు; 
మెలయగి= (ప్రవర్తించి; ఏమి విధంబునన్‌+కొలుచువా(డు= ఎట్టా సేవిస్తాడో! 


తాత్సర్యం: అలనాడు పరాక్రమంతో సౌగంధిక కమలం విషయంలో యక్షులమదాన్ని అణచి ద్రౌపదికి ఆ 
బంగారుపూలను ఆ విధంగా (అద్భుతంగా) తెచ్చిపెట్టాడు. అప్పుడు ఆ రకంగా (అపూర్వంగా) కిమీ గరు డనే రాక్షసుడిని 
చంపి అరణ్యంలో శత్రుభయం లేకుండా చేశాడు; బకాసురుడిని ఆ విధంగా (ఆశ్చర్యం కలిగేటట్లు ద్వంద్వ యుద్దంలో 
చంపి ఏకచ(క్రపురాన్ని రక్షించాడు; జటాసురుడిని మహాబలంతో ఆ విధంగా (అబ్బురపాటు కలిగేటట్టు) సంహరించి 
మనలను విడిపించాడు. అట్టి ఈ భీముడు పుట్టినప్పటినుండి అడ్డులేని గర్వంతో మసలుతున్న (క్రోధమూర్తి. అక్కటా! 
ఇటువంటివాడు ఇతరుల మనసులకు నచ్చేటట్టు వారు మెచ్చేటట్లు మెలగుతూ ఏ విధంగా సేవక వృత్తి నిర్వహించగలడు?' 
(అది సాధ్యంకాని పనికదా అని భావం) 


విశేషం: అలం: ఉదాత్తం. ధర్మరాజు తన వాక్యాలలో 'అట్టు, 'అమ్మెయి' 'అభంగి, 'అప్పాటి అనే మాటలు వాడి భీముడు 
ఆయా సందర్భాలలో (ప్రదర్శించిన బలపరా(క్రమాలను ధ్వనిమయం చేశాడు. మాటలలో తెలుగుపలుకుబడిని (ప్రదర్శించాడు. 
భీముడు స్వభావంచేత ఉద్దతుడు. పరధిక్కారాన్ని సహించలేని అభిమాని. అటువంటివాడు సేవకావృత్తిలో మసలటం ఎంతకష్టమో 
ధర్మరాజు ఈ మాటలలో వ్యక్తం చేశాడు. (సంపా.) 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని భీమసేనుం డి ట్లనియె. 75 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= ధర్మరాజు మాటలను విని; భీమసేనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: ధర్మరాజు పలికిన మాటలన్నీ విని భీముడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ఏనువంటలవా(డ నై యా నరేంద్రు(। గొలిచి గరగరగాం గూడు గూర చిత్త 
మునకు వచ్చిన చందంబునన యొనర్షి । నేర్చి మెలంగుదు. గరము వినీతి మెటిసి. 76 
ప్రతిపదార్థం: ఏను= నేను; వంటలవాండను+ఐ= వంటలవాడుగా; ఆ నరేం(ద్రున్‌= ఆ విరాట మహారాజును; కొలిచి= సేవించి; 


గరగరగాన్‌= నిర్మలంగా; కూడు; కూర; చిత్తమునకున్‌ వచ్చిన= రాజు మనసుకు వచ్చిన; చందంబునన్‌= రీతిగా; ఒనర్చి= చేసి 
(వండి); కరమున్‌= మిక్కిలి; వినీతి మెజసి= వినయం చూపుతూ; నేర్చి= నేర్పుకలిగి (నేర్పుతో); మెలంగుదున్‌= (ప్రవర్తిస్తాను. 


తాత్పర్యం: 'నేను వంటలవాడుగా విరాటుడిని సేవిస్తాను. రుచిగా శుచిగా వంటకాలు వండుతాను. రాజు మనస్సు 
మెచ్చే విధంగా వంటకాలు చేస్తాను. వినయంతో వ్యవహరిస్తాను. నేర్పుతో ప్రవర్తిస్తాను. 


ఉ. ఆటురసంబులం జవులయందలి క్రొత్తలు వుట్ట నిచ్చలున్‌ 

వేటొకభంగి( బాకములు విన్ననువొప్పంగం జేసి చేసి న 

న్మీటి(గ బానసీని నొకనిం బురి(గానని యట్లుగా6గ మేన్‌ 

గాజియవెట్టియైన నొడికంబుగ వండుదు( గూడుగూరలన్‌. 77 
ప్రతిపదార్థం: ఆజురసంబులన్‌= షడ్రరసాలలోనూ; చవుల+అందలి= రుచులలోని; (క్రొత్తలు+పుట్టన్‌= (కొత్తదనం కలిగేటట్టు; 
నిచ్చలున్‌= ఎల్లప్పుడు; (అన్నివేళలలోనూ); వేజొకభంగిన్‌= ప్రత్యేకత కనిపించేవిధంగా; పాకములు= వంటలు; విన్ననువు+ఒప్పం 
గన్‌= నేర్పు కలిగేవిధంగా (నేర్పు స్పష్టమయ్యేటట్టుగా); చేసి చేసి= ఎన్నోసార్లు చేసి; నన్‌ మీజు(గన్‌= నన్ను మించే; బానసీనిన్‌= 
వంటలవానిని; ఒకనిన్‌= మరొకనిని; పురిన్‌= నగరంలో; కానని+అట్టు+కాంగన్‌= వెదకిననూ దొరకనట్టుగా; మేన్‌= శరీరము; 
కాజీయపెట్టి+ఐనన్‌= కష్టపెట్టి అయినా; ఒడికంబుగన్‌= ఇంపుగా; కూడు కూరలున్‌; వండుదున్‌= వండుతాను. 


తాత్పర్యం: 'నేను రకరకాల వంటలు చేస్తాను. అవి షడ్రసోపేతంగా ఉంటాయి. పైగా వాటి రుచులలో (క్రొత్తదనం 

ఉంటుంది. ఎప్పుడూ చేసేవి కాకుండా నిత్యనూతనంగా కూడా ఉంటాయి. నన్ను మించే వంటలవాడు నగరంలో 

ఎవరూ లేరు - అన్నట్టుగా వండుతాను. ఈ వంటపనిలో ఎట్లాంటి శారీరక కష్టాన్ని అయినా లెక్కపెట్టక (శ్రమించి 
౧ by) లు యు 

కూడూ, కూరలూ చక్కగా వండుతాను. 


విశేషం: ఆరు రసములు - ఉప్పు, పులుపు, తీపి, వగరు, కారం, చేదు. వీటిని షడ్రుచులు అని కూడా అంటారు. 


తే. పటియ వాపంగ( దునియంగా విబువవలయు । నెడల. గాళుల. జేతుల. దొడల. బట్టి 
కడ(గి యనువుగ( జేసి ప్రొయ్యిడుదు. గాని । కత్తి గొడ్డలి యడుగ నేం గట్టియలకు. 78 


ప్రతిపదార్థం: పజియ+పాపంగన్‌= (కట్టెలు) చీల్చడానికి; తునియంగాన్‌= ముక్కలుగా; విజువవలయు+ఎడలన్‌= విరవవలసి 
వచ్చినపుడు; కాళులన్‌= కాళ్ళతో; చేతులన్‌= చేతులతో; తొడలన్‌= తొడలతో; పట్టి= పట్టి; కడంగ౧= ప్రయత్నించి; అనువుగన్‌+చేసి= 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 37 
పొయ్యిమంటకు అనుకూలమయ్యేటట్టు చేసి; ప్రాయ్యి+ఇడుదున్‌= పొయ్యిలో పెడతాను; కాని; ఏన్‌= నేను; కట్టియలకున్‌= 
కట్టెలకోసం; కత్తి= కత్తిని; గొడ్డలి= గొడ్డలిని; అడుగన్‌= అడగను. 
తాత్సర్యం: కట్టెలు చీల్చవలసి వచ్చినా, ముక్కలుగా విరవవలసిన అవసరం ఏర్పడ్డా, కాళ్ళతో చేతులతో తొడలతో 
పట్టి చీలుస్తాను, విరుస్తాను, వాటిని పొయ్యిలో పెడతాను. అంతేకాని కట్టెలకొరకు కత్తి, గొడ్డలి అడగను. 


క. సూపాధ్యక్షు(డు గలిగిన । నాపురుషునితోడ సఖ్య మగునట్లుగ నే 
నే పాట నైన నడవ(గ । నోపుదు6 దత్తద్విధ ప్రయోగముల మెయిన్‌. 79 
ప్రతిపదార్థం: సూప+అధ్యక్షుండు= వంటశాలకు అధిపతి; కలిగినన్‌= ఉంటే; ఆ పురుషునితోడన్‌= ఆ అధికారితో; సఖ్యము= 


స్నేహం; అగునట్టుగన్‌= అయ్యేటట్టు; ఏను= నేను; ఏ పాటన్‌+ఐనన్‌= ఏ విధంగానయినా; తద్‌+తద్‌+విధ ప్రయోగముల 
మెయిన్‌= ఆయా విధాలయిన ప్రయోగాలతో; నడవంగన్‌+ఓపుదున్‌= నడచుకొనగలను. 


తాత్పర్యం: వంటశాలకు అధికారి ఉన్నట్టయితే అతడితో స్నేహం కలుపుతాను. 

విశేషం: వైరం ఎవరితోనూ పనికిరాదు. మరీ ఉద్యోగనిర్వహణలో పై అధికారితో వైరం పెట్టుకొనటం తగని పని. అందుచేత 
సామరస్య పూర్వకంగా (ప్రవర్తిస్తానని భీముడు చెప్పాడు. 

వ. అట్లుంగాక. 80 


తాత్సర్యం: అంతే కాకుండా. 


తే. జెట్టితండంబుతోడం జేపట్టి హొంత | కారి విఖిచినయట్టు లగ్గలిక విలుతు 

లాంగు వేగంబు మెటిసి బలంబు నెటిపి । మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని. 81 
ప్రతిపదార్థం: జెట్టి తండంబుతోడన్‌= మల్లయుద్దంచేసే వారి సమూహంతో; చేపట్టి= చేపట్టు పట్టి; హొంతకారి= (శ్రేష్టుడయిన 
మల్లుడు; విజీచిన+అట్టులు= విరిచినవిధంగా; అగ్గలికన్‌= అతిశయంతో; విణుతున్‌= ఓడిస్తాను; లాగు వేగంబు= లంఘించే 
మల్లుని నేర్పులోని వేగాన్ని; మెజసి= (ప్రదర్శించి; బలంబు నెజపి= బలాన్ని ప్రకటించి; మనుజవిభునిన్‌= విరాట మహారాజును; 
మల్టుతనమునన్‌= మల్లుతనంలో; మెప్పింతున్‌= మెప్పిస్తాను. 
తాత్పర్యం: హేమాహేమీలయిన మల్టురతో కుస్తీలు పడతాను. వారిని మల్లయుద్దంలో ఓడిస్తాను. మల్లయుద్దంలో 
లంఘించే నైపుణ్యంతో కూడిన వేగాన్ని ప్రదర్శిస్తాను. నా బలాన్ని ప్రకటిస్తాను. మల్టుతనంలో రాజును మెప్పిస్తాను. 


క. పెక్కండ్ర నొక్కపోరను । నుక్కజ భంజించి చంపు టుడుగుదు; రాజుం 
దక్కటి చూపటు లెంతయు । వెక్కసపడ౦ జిత్రగతుల విహరింతు. దగన్‌. 82 


ప్రతిపదార్థం: ఒక్క పోరనున్‌= ఒకే యుద్దంలోనే; పెక్కండ్రను= చాలమందిని; ఉక్కు+అణన్‌= గర్వం అణగేటట్టు; భంజించి= 
ఓడించి, లొంగిపోయేటట్లు చేసి; చంపుట= చంపటం; ఉడుగుదున్‌= మానివేస్తాను (చంపను అని భావం); రాజున్‌= రాజు; 
తక్కటి= మిగిలిన; చూపులు= చూచేవారు (ప్రేక్షకులు); ఎంతయున్‌ వెక్కస పడన్‌= ఎంతో అబ్బురపడే విధంగా; చిత్రగతులన్‌= 
అనేక రకాలయిన మల్ల బంధవిశేషాలతో; తగన్‌ విహరింతున్‌= తగినట్టుగా విహరిస్తాను. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకే యుద్దంలో చాలమందిని ఓడించి చంపకుండా వదలివేస్తాను. రాజూ ఇతర (ప్రేక్షకులూ ఆశ్చర్యపడేటట్లుగా 
చిత్ర విచిత్రాలైన మల్ల బంధపద్దతులతో సమయానికి తగినట్టుగా వినోదాన్ని కలిగిస్తూ విహరిస్తాను. 


విశేషం: ఉ.వి. సంశోధిత ముద్రణ ప్రతిలో 'భంజించి జంపుటుడుగుదు' రనే పాఠం ఉన్నది. కాని, అది వ్యాకరణ సమ్మతం 
కాదు. కాబట్టి 'భంజించి చంపుటుడుగుదు'- అనే పాఠాంతరాన్ని (గ్రహించటమైనది. 'భంజింతు. జంపు టుడుగుదు” అనే 
పాఠాంతరం కూడా ఉన్నది కాని, అంతకంటె పై పాఠమే సముచితంగా ఉన్నది. ఎట్టాగంటే- భీముడు మల్లయుద్ద నిపుణుడు. 
మల్లయుద్దంలో సామాన్యంగా ద్వంద్వయుద్దం (ప్రసిద్దం. భీము డొకేసారి పెక్కురు మల్గురతో తలపడగలడు. అదొక విశేషం. 
౧ > > > ౧ 
మల్లయుద్దంలో అనేక ఆవృత్తులు ఉంటాయి. భీముడు చేసే యుద్దంలో ఒకే ఆవృత్తిలో పెక్కం[డ్రను డీకొని వారిని డీలాపడేటట్లు 
చేయటం ఆశ్చర్యం. మల్లయుద్దంలో (ప్రత్యర్థి నేలపై కూలి లేవలేని దీనస్థితిలో ఉండవచ్చును. అప్పుడు అతడితో యుద్దం 
౧ > థి a థ ఠా 
మానవచ్చును. లేదా అతడిని చంపవచ్చును. పగతో చేసే యుద్ధంలో ప్రత్యర్థిని చంపటం సహజం. పోటీకొరకో, విలాసంకొరకో 
చేసే మల్లయుద్దాలలో (ప్రత్యర్థిని 'భంజించి”, చంపకుండా వదలటమే న్యాయం. భీముడు (ప్రత్యర్థిని ప్రాణాలతో వదిలే అలవాటు 
౧ ఠా [= (=) 
లేనివాడు. అందువలన అన్నగారికి నమ్మకం కుదిరేటట్టు ప్రత్యేకంగా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. కాగా, పలువురితో ఒక్కసారిగా 
చేసే యుద్దంలో పలురకాల మల్ల (క్రీడలను (ప్రదర్శింపవలసివస్తుంది. దొమ్మి యుద్దంలోవలె భీముడు ఏక వీరుడై మల్టురను 
ఓడించే ఆ యుద్దక్రీడ రాజుకే కాదు, చూచేవారికెవ్వరికైనా అపూర్వంగా ఉంటుంది. చిత్రగతులతో వీరవిహారం చేయటం భీముడు 
ప్రదర్శించబోయే నేర్పరితనం. కొందరు -చంపుట ఉడుగుటి అంటే - యుద్దంలో ఓడినవారిపై భీముడు దయచూపి వదలుట 
అని భావిస్తారు. కాని, అది (ప్రస్తుతం కాదు. ఆవేశపరుడైన భీముడు తనను తాను నిగ్రహించుకొని వినోద(క్రీడను విరోధ క్రీడగా 
భావించకుండా ఉంటానని అన్నకు వ్యంగ్యంగా చెప్పుతున్న మాటే అది. తనమాటకు పోషకంగా రాబోయే పద్యంలో మల్టురవలెనే, 
సింహాది మృగాలను సైతం చంపకుండా వాటిని తన ఉక్కుపట్టుతో అణచి ఉంచుతానంటాడు. ఇది సమయోచిత సంభాషణం. 
(సంపా.) 


చ. అదియునుగాక కోలుపులి నైనను, గా రెనుపోతు నైన, ను 
న్మదకరినైన, నుగ్రమృగనాథుని నైనను గిట్టి ముట్టి బె 
ట్టిదముగం గాలం గేలను గడింది మగంటిమి యుల్లసిల్లంబ 
ట్టుదు నడంగంగ మాత్సు్యు(డు గడున్‌ వెజి/గందుచు. బిచ్చలింపంగన్‌. 83 


ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతేకాకుండా; కోలుపులిన్‌+ఐనను= పెద్దపులినయినా; కారు+ఎను పోతున్‌+ఐనన్‌= అడవి 
దున్నపోతునయినా; ఉత్‌+మదకరిని+ఐనన్‌= మిక్కిలి మదించిన ఏనుగునయినా; ఉగ్ర, మృగనాథునిన్‌+ఐనన్‌= భయంకరమయిన 
సింహాన్నయినా; కిట్టి= సమీపించి; ముట్టి= ఎదిరించి; బెట్టిదముగన్‌= (క్రూరంగా, కఠినంగా; కాలన్‌= కాలితో; కేలను= చేతితో; 
కడింది మగంటిమి= మిక్కుటమయిన పౌరుషం; ఉల్లసిల్లన్‌= ప్రకటితం కాగా; మాత్స్యుండు= విరాటమహారాజు; కడున్‌= మిక్కిలి 
(ఎంతో); వెజంగందుచున్‌= ఆశ్చర్యపడుతూ, నిశ్చేష్టుడౌతూ; పిచ్చలింపంగన్‌= మిక్కిలి మెచ్చుకొనేటట్టు: అడంగంగన్‌+పట్టుదున్‌= 


అణచిపట్టుకొంటాను. 


తాత్పర్యం: అంతే కాదు. విరాటమహారాజు అబ్బురపాటుతో నిశ్ళేష్టుడై నన్ను పొగడ్తలతో ముంచెత్తేటట్లు పెద్దపులిని 
గాని, అడవిదున్ననుగాని, మదించిన ఏనుగునుగాని, భయంకరమయిన సింహాన్నిగాని, సమీపించి, ఎదిరించి, 
కమ్ముకొని, మేటి పౌరుషాన్ని ప్రదర్శించి, కాలితో, చేతితో అణచి ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు అదిమి పట్టుకొంటాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 39 
విశేషం: (క్రూరమృగాలతో పోరాటం సాహసంతో కూడుకొన్న పని. వేగానికి పులి, ఎదురుదాడికి అడవిదున్న, తిరుగులేని బలానికి 


మదపుటేనుగు, (క్రూరత్వానికి సింహం లోకంలో ప్రసిద్ధం. వాటి నన్నింటిని అదుపులో ఉంచగలిగిన భీమ పరాక్రమం తప్పక 
ప్రశంసనీయమే జొతుంది. (సంపా) 


వ. ఇట్లు నానాప్రకారంబుల నతని మనంబు వడయుచు వలలుండను సమాఖ్య వహింతు; నమ్మహీపతి 'నీ వెవ్వరి 
వాండ?' వని యడిగి నేని “పాండవాగ్రజునకు బానసంబు సేయుదు ననం గలవాండ' ననిన విని ధర్మజుం 
డమ్మెయికి సమ్మతించి బీభత్సు వీక్షించి ఘూర్దమాన మానసుం డగుచు నిట్లనియె. 84 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నానా ప్రకారంబులన్‌= అనేకరకాలుగా; అతని మనంబు= విరాటుని మనస్సును; పడయుచున్‌= 
లోగొనుచూ, ఆకర్షిస్తూ; వలలుండు+అను సమాఖ్య= వలలుడు అనే పేరు; వహింతున్‌= ధరిస్తాను, పెట్టుకుంటాను; ఆ+మహీపతి= 
ఆ రాజు; నీవు; ఎవ్వరి వాండవు= ఎవరివి, ఎవరిదగ్గర ఉన్నావు; అని+అడిగెన్‌+ఏని= (ప్రశ్నించినట్లయితే; పాండవ+ఆ(గ్రజునకున్‌= 
ధర్మరాజుకు; బానసంబు= వంట; చేయుదున్‌= చేస్తాను; అనన్‌+కలవాండను= అంటాను; అనినన్‌= అని చెప్పగా; విని; ధర్మజుండు= 
ధర్మరాజు; ఆ+మెయికిన్‌= ఆ పద్దతికి (భీముడు వలలుడుగా వ్యవహరించటానికి); సమ్మతించి= ఒప్పుకొని; బీభత్సునిన్‌= 
అర్జునుని; వీక్షించి= చూచి; ఘూర్లమాన మానసుండు+అగుచున్‌= కలతపడిన మనస్సు కలవాడౌతూ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ఎన్నో రకాలుగా విరాటమహారాజు మనస్సును ఆకర్షిస్తాను. వలలుడనే పేరుతో వ్యవహరిస్తాను. 
నీ వెవర' వని అడిగితే ధర్మరాజు దగ్గర వంటలు చేసేవాడిని అని చెప్పుతాను” అని భీము డన్నాడు. ఆ మాటలు వినిన 
ధర్మరాజు భీముడి అజ్ఞాతవాస వర్లన విధానానికి అంగీకారం తెలిపాడు. ఆ తరువాత అర్జునుడి వైపు చూచాడు. 
అతడి మనస్సు కలవరపాటుకు లోనయింది. అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


ఉ. ‘ఖాండవ మేర్చె; దేవతలుం గానని యీశ్వరు( గాంచె; దోర్టలో 
ద్దండ మహాసుర ప్రతతి దర్ప మడంచి ప్రియం బొనర్షి యా 
ఖుండలు( డున్న గద్దియసగంబున నుండె; మహానుభావుం డీ 
తం డొక మర్త్యు( జేరి యనుదాత్తత నెమ్మెయి. గొల్టువా. డొకో!' 85 


ప్రతిపదార్థం: ఈతండు= అర్జునుడు; ఖాండవము= ఖాండవవనాన్ని; ఏర్చెన్‌= దహింపచేశాడు; దేవతలున్‌+కానని= దేవతలు 
కూడ దర్శించలేని; ఈశ్వరున్‌+కాంచెన్‌= ఈశ్వరుని ప్రత్యక్షం చేసికొన్నాడు; దోర్చల= భుజబలంచేత; ఉద్దండ= భయంకరమయిన; 
మహా+అసుర= గొప్పరాక్షసుల యొక్క; ప్రతతి= సమూహం యొక్క; దర్సమున్‌= గర్వాన్ని; అడంచి= అణచి; ప్రియంబు+ఒనర్చి= 
ప్రీతి చేసి; ఆఖండలుండు= ఇంద్రుడు; ఉన్నగద్దియ= అధిష్టించిన సింహాసనంయొక్క; సగంబునన్‌+ఉండెన్‌= సగభాగంలో 
కూర్చున్నాడు; మహా+అనుభావుండు= (ఇంతటి) మేటి ప్రభావం కలవాడు; ఒకమర్త్యున్‌+చేరి= ఒక మానవమాత్రుని ఆశ్రయించి; 
అనుదాత్తతన్‌= తక్కువదనంతో, దైన్యంతో; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కొల్చువాండు+ఒకో!= సేవిస్తాడో కదా! 


తాత్సర్యం: “ఈ అర్జునుడు ఖాండవవనాన్ని కాల్చాడు. దేవతలు కూడా చూడలేని ఈశ్వరుడిని ప్రత్యక్షం చేసికొన్నాడు. 
భుజబలదర్పితులయిన రాక్షసుల గర్వాన్ని అణచివేశాడు. ఇంద్రుడికి సంటప్రీతి కలిగించాడు. అతని అర్జాసనం 
అలంకరించాడు. అటువంటి మహానుభావుడైన అర్జునుడు సామాన్యుడయిన ఒక రాజును ఆ(శ్రయించి దైన్యంతో ఏ 
విధంగా సేవిస్తాడో కదా!” 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: విషమం. అనురూపాలు కాని వాటికి కలిగిన సంబంధాన్ని గురించి వర్ణిస్తే విషమాలంకారం. ఈ పద్యంలో 
అర్జునుడు మహానుభావుడుగా చెప్పబడ్డాడు. అతడు ఒక సామాన్య మానవుడిని ఆశ్రయించి సేవించవలసిన హీనస్థితి (అనుదాత్తత) 
ఏర్పడిందే అని ధర్మరాజు మనసులో కలతచెంది విచారించాడు. అర్జునుడు మహాత్ముడనటానికి నాలుగు హేతువు లిందులో 
ధర్మరాజు పేర్కొన్నాడు. 1. ఖాండవ దహనం. 2. దేవతలుకూడా చూడలేని పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా దర్శించటం, 3. దేవతలకు 
సింహస్వప్నంగా మారిన నివాతకవచాది భీకర రాక్షస సమూహాన్ని సంహరించి దేవతలకు మేలుచేయటం. 4. ఇంద్రుడితో కలిసి 
అతడి సింహాసనంమీద కూర్చొనటం. ఈ నాలుగు ఆది సభాపర్వకథార్థాలలో ప్రసక్తాలైనవే. విశేషమేమంటే - ఆ నాల్గింటిని 
భూలోకంలో అర్జును డొక్కడే సాధించాడు. సత్రయాగాలలో ఆజ్యహవిస్సులను ఆరగించి అజీర్లవ్యాధికి గురి అయిన అగ్నిదేవుడు 
శ్రీకృష్ణార్ణునుల నాశ్రయించి వారి రక్షణలో ఖాండవదహనంచేసి అందులోని ఓషధుల (ప్రభావం వలన తన రుగ్మతను పోగొట్టుకొని 
అర్జునుడికి గాండీవం, రథం ఇచ్చాడు. ఖాండవదహనంలో అగ్ని అర్జునుడిని ఆశ్రయించాడు. అర్జునుడు ఇంద్రుడిని జయించాడు. 
పాశుపతా(స్త ఘట్టంలో కిరాతవేషంలో వచ్చిన పరమశివుడిని ప్రతాపంతో మెప్పించి వరాలను పొందాడు. ఆ తరువాత ఇంద్రుడు 
అర్జునుడిని తనువుతో అమరావతికి తీసికొనిపోయి, అర్హ సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని, తనూ దిక్సాలకులూ కలిసి 
దివ్యాస్రాల నెన్నింటినో అతడికి అనుగ్రహించారు. అర్జునుడు ఇంద్రుడి కోరికపై నివాతకవచాదులను సంహరించి అతడికి ప్రీతి 
కలిగించాడు. ఇంద్రుడు, పరమేశ్వరుడు వంటి సర్వలోకాధిపతులను మెప్పించిన మహావీరుడైన అర్జునుడు అన్ని విధాలా 
మహానుభావుడు. అంటే దివ్యుడు. అతడు దివ్యుడని దేవతలు కూడ పేర్కొన్నారు. అటువంటి మహానుభావుడు ఒక 
సామాన్యమానవుడైన విరాటుడిని సేవించటం ఎట్లా సాధ్యం! అని ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. అందరికంటె అర్జునుడిదే అధికమైన 
సమస్య. అతడి దివ్యత్వం దాచిపెట్టుకొనలేనిది. అందుకే అంతటి ఆవేదన ధర్మరాజుకు. (సంపా.) 


క. అను మాటలు విని సంక్రం । దన నందను( డిట్టు లనియె 'దైవంబుకతం 
బున నాకు నొక్కచందం । బనువై యున్న యది; దీని నౌంగా దనుయడా! 86 


ప్రతిపదార్థం: అను మాటలు= ధర్మరాజు మాట్లాడిన మాటలను; విని= విని; సంక్రందన నందనుండు= ఇంద్రుని కుమారుడయిన 
అర్జునుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; దైవంబు కతంబునన్‌= దైవ నిర్ణయం (ప్రకారం; నాకున్‌= నాకు; ఒక్క 
చందంబు= ఒక పద్దతి; అనువు+ఐ+ఉన్న+అది= అనుకూలంగా ఉన్నది. దీనిని; బాన్‌+కాదు+అను(డా!= జౌను కాదు అని మీ 
అభిప్రాయం చెప్పండి. 


తాత్పర్యం: ధర్మరాజు మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు- 'దైవాను[గ్రహంవలన నా అజ్ఞాతవాసవేషానికి ఒక 
ఉపాయం నిర్లీతమై ఉన్నది. ఇది తగునో కాదో మీరే చెప్పండి. 


వ. అమరనగరంబున కరిగినయెడ నూర్వశి నన్ను నపుంసకుంగా శపియించిన, నాకు నాకేశుండు గరుణించి, 
“ఈ శాప ఫలంబు భవదజ్ఞాతవాస వత్సరంబున ననుభవించి, తదనంతరంబ శాప మోక్షంబ వదయు' మని 
దీవించెం గావున( బేడితనంబు దాల్చి బాహులదీర్ధత్వంబునకు, గుణకిణంబులకు, గంచుకంబును, శంఖ 
వలయంబులును మాటు సేసికొని విరాటు కడకుం జని. 87 


ప్రతిపదార్థం: అమరనగరంబునకున్‌= అమరావతికి; అరిగిన+ఎడన్‌= వెళ్ళినపుడు; ఊర్వశి; నన్ను; నపుంసకున్‌+కాన్‌= 
నపుంసకుడయ్యేటట్టు; శపియించినన్‌= శపించగా; నాకున్‌= నాకు; నాక+-ఈశుండు= స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు; కరుణించి= 
అనుగ్రహించి; ఈ శాపఫలంబున్‌= ఊర్వశి ఇచ్చిన ఈ శాపం యొక్క ఫలితాన్ని; భవత్‌= నీ యొక్క; అజ్ఞాతవాసవత్సరంబునన్‌= 
అజ్ఞాత వాసం చేయవలసిన సంవత్సరంలో; అనుభవించి= అనుభవించి; తదనంతరంబు+అ= తరువాత; శాపమోక్షంబు + 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 41 
పడయుము= శాపవిముక్తిని పొందుము; అని= అని; దీవించెన్‌= దీవించాడు; కావునన్‌= కాబట్టి; పేడితనంబు+తాల్చి= నపుంసకత్యాన్ని 
ధరించి; బాహుల దీర్భత్వంబునకున్‌= చేతుల పొడగరితనానికి; గుణకిణంబులకున్‌= వింటినారి దెబ్బలవలన ఏర్పడ్డ కాయలకు; 
కంచుకంబును= రవికెయు; శంఖవలయంబులున్‌= శంఖాలతో చేసిన గాజులను; మాటు చేసికొని= అడ్డుపెట్టుకొని; 
విరాటుకడకున్‌+చని= విరాటమహారాజు దగ్గరికి వెళ్ళి. 


తాత్పర్యం: నేను అమరావతికి వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను 'నపుంసకుడవు కి మ్మని శపించింది. కాని, దేవేంద్రుడు 
కరుణించి 'ఈ శాపఫలితాన్ని అజ్ఞాతవాస కాలంలో అనుభవించుము. అది ముగియగానే శాప విముక్తి కలుగుతుందని 
దీవించాడు. అందుచేత పేడితనం ధరిస్తాను. నా ఆజానుబాహుత్వం కనబడకుండా కంచుకం ధరిస్తాను. చేతులమీద, 
భుజాలమీద ఉన్న కాయలు కనబడకుండా శంఖపు గాజులు వేసికొంటాను. నపుంసకవేషంలో విరాటుడి దగ్గరికి వెళ్ళుతాను. 


విశేషం: ఒక్కొకసారి శాపమే వరంగా పరిణమిస్తుందనటానికి ఇది తార్కాణం. అర్జునుడు అమరావతిలో ఉన్నప్పుడు ఇంద్రుడు 
అతడికి అర్జాసనం ఇచ్చి, స్వీయకిరీటాన్ని ధరింపచేసి, ఎన్నో సత్కారాలు చేసి, ఒక మణిమయ భవనంలో ఉంచాడు. ఊర్వశి 
అతడిపై మరులుకొని రాత్రివేళ అతడిని సమీపించి, పొందుకోరింది. అర్జును డామెను తల్లిగా గౌరవించాడు. ఊర్వశి తాను 
దేవవేశ్య ననీ, ఉపభోగ్యురాలననీ, అది దేవలోక ధర్మమనీ బోధించింది. కాని, అర్జునుడు భూలోక ధర్మాన్ని అనుసరించి, 
చం(ద్రవంశకర్త అయిన పురూరవుడికి పత్నిగా ఉన్న ఊర్వశి తల్లివంటిదని బదులు చెప్పి ఆమె కోర్కెను తిరస్కరించాడు. అందు 
కామె కోపించి అతడిని నపుంసకుడివి కమ్మని శపించింది. అర్జునుడు ఖిన్నుడయ్యాడు. కాని, అతడి ధర్మవ్రతానికి మెచ్చి 
ఇం(ద్రుడాశాపం అజ్ఞాతవాస కాలంలో మా(త్రమే (ప్రవర్తిల్లేటట్టు అనుగ్రహించాడు. ఇది పూర్వమే దైవ నిర్ణయంగా ఏర్పడింది. 
కాబట్టి మరొక మార్గం లేదని అర్జునుడు చెప్పాడు. ధర్మజు డనుమతించాడు. నపుంసకుడైనా అర్జునుడు తన శరీర సహజచిహ్నాలను 
కొన్నింటిని కలిగి ఉంటాడు. అవి పొడవైన చేతులు, గాండీవపు అల్లైత్రాటి ఒరవడివలన భుజాలమీద, చేతులమీద ఏర్పడిన 
కాయలు; వాటిని సముచితంగా కప్పిపుచ్చుకొనేందుకు కంచుకం, శంఖాల గాజులు ధరించటం విశేషం. (సంపా.) 


క ఉత్తమ కన్యాజనులకు । నృత్తము గఅిపంగ నాకు నేర్పు గలదు; త 


ద్వృత్తమునకు న న్నేలుము; । చిత్తమునకు నెక్కంబనులు చేసెద నందున్‌. 88 
ప్రతిపదార్థం: నాకున్‌= (అర్జునునికి); ఉత్తమ కన్యాజనులకున్‌= మంచి గుణాలు కల కన్యల సమూహాలకు; నృత్తము= నాట్యం; 
కజపంగన్‌= నేర్పటానికి (తగిన); నేర్పు= నైపుణ్యం; కలదు= ఉన్నది; నన్నున్‌= నన్ను; తత్‌+వృత్తమునకున్‌= ఆ పనికి; ఏలుము= 
నియుక్తునిగా చేయుము; చిత్తమునకున్‌+ఎక్కన్‌= మనసుకు నచ్చేవిధంగా; పనులు= పనులు; చేసెదన్‌= చేస్తాను; అందున్‌= 
అని మనవి చేస్తాను. 


తాత్సర్యం: నాకు నాట్యం తెలుసు. అంతఃపురంలోని ఉత్తమ కన్యలకు నాట్యం నేర్పుతాను. ఈ పనికి నన్ను 
నియోగించుము. నీ మనసుకు నచ్చేటట్టు పనిచేస్తాను- అని అంటాను. 


విశేషం: 1. అర్జునుడు ధనుర్విద్యా విశారదుడు మాత్రమే కాదు. నాట్యం తెలిసినవాడు కూడా. అజ్ఞాతవాసంలో అవసరం 
ఉంటుందని (గ్రహించి ఇంద్రుడు అమరావతిలో చిత్రసేనుడనే గంధర్వరాజువద్ద అర్జునునికి గీత వాద్య నృత్యాలను నేర్పి పండితుడిని 
చేయించాడు. ఆ విద్యను అర్జునుడు వినియోగించుకొంటున్నాడు. 

2. నాట్యశా(స్త మర్యాదలో నృత్తం. నృత్యం, నాట్యం అనే పారిభాషిక పదాలు (ప్రసిద్ధాలు. నృత్తం ఆంగికవిన్యాస 
ప్రచారం. నృత్యం భావప్రధానం. నాట్యం అభినయ రస(ప్రధానం. భరతనాట్యకోవిదులు నృత్తమును పరమేశ్వరుడు (ప్రవర్తింపజేశాడని 
చెప్పుతారు. ఏమైనా సాహిత్యంలో నృత్త, నృత్య, నాట్యశబ్దాలు నాట్యం అనే అరంలోనే వాడబడుతూ ఉంటాయి. (సంపా.) 

వ. గాత్ర ద థి 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని కొలిచి యే బృహన్నల । యను నామముతోడ( గన్యకాంతఃపుర వ 
ర్రన మొనరించుచు లాసిక । తనమున నిపుణుండనై యతని మెచ్చింతున్‌. 89 


ప్రతిపదార్థం: అని= నాట్యం నేర్పుతానని; కొలిచి= సేవలో కుదురుకొని; ఏన్‌= నేను; బృహన్నల+అను నామముతోడన్‌= 
బృహన్నల అనే పేరుతో; కన్యకా+అంతఃపురవర్తనము= కన్యలుండే అంతఃపురంలో (ప్రవర్తించటం; ఒనరించుచున్‌= చేస్తూ; 
లాసికతనమునన్‌= నాట్యంలో, ఆటకత్తె తనంలో; నిపుణుండన్‌+ఐ= నేర్పరితనం కలవాడనై; అతనిన్‌= అతనిని (విరాటుని); 
మెచ్చింతున్‌= మెప్పిస్తాను. 


తాత్సర్యం: విరాటుడి కొలువులో బృహన్నల పేరుతో అడుగుపెట్టుతాను. కన్యకాంతఃపురంలో సంచరిస్తాను. 
సుకుమారమయిన నాట్యంలో నేర్సరితనాన్ని ప్రదర్శిస్తాను. విరాటుడిని మెప్పిస్తాను. 


క. మానవపతి న 'న్నెక్కడి । దానవు నీ వనియెనేని 'ద్రౌపదికడ స 

మ్మానంబు వడసి మెల(గుదు; । నా నగళుల నృత్యగురువ ననంగల వా(డన్‌'. 90 
ప్రతిపదార్థం: మానవపతి= విరాటమహారాజు; నన్నున్‌; ఎక్కడిదానవు+నీవు+అనియెన్‌+ఏని= నీవు ఎవరు? ఎక్కడనుండి వచ్చావు? 
ఎవరి తాలూకు మనిషివి? అని అడిగినట్లయితే; (ద్రౌపది కడన్‌= (ద్రౌపది దగ్గర; సమ్మానంబు+పడసి= గౌరవం పొంది; మెల 


గుదున్‌= ఉండేదానిని; ఆ నగళులన్‌= ఆ (ద్రౌపదియొక్క అంతఃపురాలలో; నృత్యగురువు+అన్‌+అనన్‌+కలవా(డన్‌= నాట్యం 
నేర్పే గురువును అని అంటాను. 


తాత్పర్యం: ఆ రాజు 'నీ వెక్కడిదానవు?'- అని నన్నడిగితే- 'నేను ద్రౌపది ఆదరగౌరవాలను పొంది, ఆమె అంతః 
పురాలలో నృత్యగురువుగా పేరుపొందానని చెప్పుతాను.” 

విశేషం: ఉ.వి. సంశోధిత ప్రతిలో 'నృత్యగురువయన(గలవా(డన్‌ అనే పాఠం ఉన్నది. 'నృత్యగురువనంగలవాండన్‌ో అని పాఠాంతరం 
ఉన్నది. వావిళ్ళ (ప్రతిలో 'నృత్యగురువనన(గలవాడన్‌' అని ఉన్నది. ఇక్కడ ఏవార్ణకం (నృత్యగురువు+అ) లేదు. “గురువు” 
'నేను'కు విశేషణం. కాబట్టి అస్మద్విశేషణం. దీనికి చివర ఏకత్వంలో 'ను అంతాగమమయి, అది పరం కాగా, విశేషణపదం 


అంతానికి అత్వంవచ్చి, (నేను) గురువు+అ+ను= (నేను) గురువన్‌+అనంగలవాండన్‌. నేను గురువననంగలవాండన్‌ అగును- 
(బాల కారక. 33, 34 సూ.) కాబట్టి ఈ పాఠాన్ని (గ్రహించడమైనది. (సంపా.) నపుంసకుడిని (స్త్రీగా సంబోధించటం లోకవ్యవహారం. 


తే. అనిన 'నిది వోలు నని యియ్యకొని యజాత। వైరి యల్లన నకులుని వలను సూచి 

నెమ్మనంబున నుమ్మలికమ్ము గదుర । నెలుంగు చందంబు వేజుగా నిట్టు లనియె. 91 
ప్రతిపదార్థం: అనినన్‌= అర్జునుడు తాను బృహన్నలఅయి నాట్యగురువుగా ఉంటానని చెప్పగా; ఇది= ఈ పద్దతి; పోలున్‌= 
తగును (బాగుంది); అని= అని; ఇయ్యకొని= సమ్మతించి; అజాతవైరి= ధర్మరాజు; అల్లనన్‌= మెల్లగా; నకులుని వలను= 
నకులుని వైపు; చూచి; నెజ+మనంబునన్‌= నిండు మనస్సులో; ఉమ్మలికమ్ము+కదురన్‌= వేదన అతిశయించగా; ఎలుంగు 
చందంబు వేణు+ కాన్‌= కంఠస్వరం మారిపోగా (డగ్గుత్తికతో); ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు 'ఇది చాల బాగుంది” అని తన సమ్మతి తెలియజేశాడు. ఆ తరువాత 
నకులుడి వైపు చూచాడు. అతడిని చూడగానే ధర్మరాజు మనసులో వేదన కలిగింది. గొంతు బొంగురుపోయింది. 
అతడితో ఇట్టా అన్నాడు. 

౧ 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 43 
విశేషం: 1. అజాతవైరి అంటే పుట్టని శత్రువులు కలవాడు అని అర్థం. ధర్మరాజుకు దుర్యోధనుడు శత్రువుకాదా? అనే సందేహం 
కలగటం సహజం. కాని, ధర్మరాజు మనసా (ప్రతివారిని మి(త్రుడిగా భావించేవాడు. దుర్యోధనుడికి ధర్మరాజు శత్రువు కావచ్చును 
కాని, ధర్మరాజుకు దుర్యోధనాదుల యెడల శత్రుభావం లేదు. 


2. మనసులో దుఃఖం పొంగుతున్నప్పుడు కంఠస్వరం మారటం సహజం. ఇది సాత్తిక భావం. తిక్కన రచనలో 
అభినయాంశాలు వస్తువును నాటకీయంగా రమ్యతరం చేస్తాయి అనటానికి ఇది ఒక ఉదాహరణ. 


ఉ. 'ఒప్పెడు మేను( బెంపు గల యుల్లము, నాగరికంపు( జందముం 
జెప్పక చూప కీతని విశేషము. దెల్పెడు( గొల్లుటెంతయున్‌ 
డెప్పర; మేమి సేయుదుC గడింది విచారము పుట్టె; నె ట్లితం 
డప్పురి సంచరించునొకొ! యన్యు లెజుంగక యుండునట్లుగన్‌.” 92 


ప్రతిపదార్థం: ఒప్పెడు మేను= చక్కని శరీరం; పెంపు+కల+ఉల్లము= ఎంతో ఉన్నతమయిన మనస్సు; నాగరికము+చందమున్‌= 
నాగరకత తీరు; చెప్పక= చెప్పకుండాను; చూపక= చూపనవసరం లేకుండా; ఈతని విశేషమున్‌+తెల్పెడున్‌= ఇతని ఆధిక్యాన్ని 
తెలుపుతున్నాయి కాబట్టి; కొల్చుట= సేవించటం; ఎంతయున్‌= ఎంతో; డెప్పరము= చేయడానికి వీలుకానిది; ఏమి+చేయుదున్‌?= 
నేనేం చేయగలను?; కడింది= అధికమయిన; విచారము+పుట్టెన్‌= దుఃఖం కలుగుతున్నది; ఆ+పురిన్‌= ఆ విరాటుని నగరంలో; 
అన్యులు= ఇతరులు; ఎయింగక+ఉండు+అట్టుగన్‌= తెలియకుండా ఉండేటట్టు; ఇతండు= నకులుడు; ఎట్టు= ఏ విధంగా; 
సంచరించును+ఒకొ!= సంచరిస్తాడో మరి! 


తాత్సర్యం: 'నకులుడికి చక్కని శరీరం ఉన్నది. దానికి తోడు గొప్ప మనసు ఉన్నది. ఈతడి నాగరికతను శరీరం, 
మనసు రెండూ పట్టిస్తాయి. ఇతరులను సేవించటం సుతరామూ ఇతడికి చాల కష్టం. ఇబ్బందులు తప్పవు. ఇతరులు 
గుర్తుపట్టకుండా ఇతడు ఆ పట్టణంలో ఏ విధంగా సంచరిస్తాడో ఏమో! ఏం చేసేది? నా మనస్సులో ఎంతో విచారం 
కలుగుతున్నది" 


విశేషం: అలం: విషమం. అనురూపాలుకాని అంశాలకు సంబంధం ఇందులో విచారించబడింది. నకులుడు అందగాడు. మేను 
సుకుమారమైనది. మనసు కోమలమైనది. నడవడిక చాల నాగరకమైనది. అతడి వైఖరి ఒక విశేష వ్యక్తిత్వాన్ని తెలుపుతూ 


ఉంటుంది. 


అతడు సేవకవృత్తికి తగినవాడు కాడు. అయినా చేయవలసివస్తున్నది. అందుకు ధర్మరాజు మనసులో ఎంతో 
విచారపడుతున్నాడు. నకులుడి లక్షణాలు సుకుమారుడి కుండేవి కాని, సేవకుడికుండేవి కావు. అందువలన అతడు సేవకవృత్తిలో 
కుదిరినా చూచేవారు అతడిని అన్యధా భావించే అవకాశం ఉన్నది. అజ్ఞాతవాసం అప్పుడు సమస్య కాగలదు. ఈ అననురూపమైన 
అంశాల విచారంతో ధర్మజుడు వ్యధ చెందాడు. ఫై అలంకారం వలన నకులుడి పా(త్రపట్ల సహృదయులలో సానుభూతిని 


(su 


కలిగించే భావశిల్పం గమనార్హం. (సంపా.) 
వ. అనిన నప్పలుకులకు నకులుం డిట్లనియె. 93 


తాత్పర్యం: అనిన ధర్మరాజు మాటలు విని నకులుడు ఈ విధంగా పలికాడు. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “అశ్వశిక్షకుండనై మత్సభూవిభు(। గొలుచువాండ; గుట్టములకు వలయు 
తెఅంగు లెల్ల జాల నెటు(గుదు; రూపుగా । నరయ నేర్తు వాని ననుదినంబు. 94 


ప్రతిపదార్థం: అశ్యశిక్షకుండను+ఐ= గుర్రాలను శిక్షించేవాడినయి; మత్స్యభూవిభున్‌= మత్య్ఫ్యదే శానికి రాజయిన విరాటుని; 
కొలుచువా(డన్‌= సేవిస్తాను; గుజ్జములకున్‌= గుర్రాలకు; వలయు= అవసరమయిన; తెజంగులు= పద్దతులు; ఎల్లన్‌= అన్నీ; 
చాలన్‌= బాగా; ఎణుంగుదున్‌= తెలిసినవాడిని; అనుదినంబు= ప్రతిదినం; వానిన్‌= గుర్రాలను; రూపుగాన్‌= చక్కగా; అరయనేర్తున్‌= 
పర్యవేక్షిస్తాను. 


తాత్పర్యం: అశ్వశిక్షకునిగా సేవలోచేరి నేను మత్స్యరాజును మెప్పిస్తాను. అశ్వాలకు అవసరమయిన శిక్షణ పద్దతులన్నీ 
బాగా తెలిసినవాడిని. ప్రతిరోజూ ఎంతో నేర్పుతో గుర్రాల బాగోగులు పర్యవేక్షణ చేస్తాను. 


విశేషం: 'గుజ్జములకు వలయు తెజంగు లెల్లం జాల నెజుంగుదు' నని నకులుడు చెప్పాడు. ఆ పరిజ్ఞానంతో అశ్వశిక్షణలో 
విరాటరాజును మెప్పిస్తానన్నాడు. ధర్మజు డామాటలతో సంతృప్తిపడేవాడు కాడు. 'ఆ తెజంగు లెల్ల వివరించి చెప్పితేకాని 
అనుమతించడు. అందువలన తరువాత సీసపద్యంలో తిక్కన ఆ వివరాలను చెప్పించాడు. (సంపా.) 


సీ. గోడిగ జాతిలో. గొదమ పెంటుల నేర్చి; మావుల హత్తించు మార్దవంబుం 
ద్రాళ్ళ( బట్టింపంగ దటి యైన కొదమల । సంచంబు లెటింగి శిక్షించు నేర్పుం 
గళ్యాల( బదిలంబు గాని గుఖ్జంబుల. | గ్రొత్త ముట్టున కియ్య కొలుపు వెరవు6 


~~ 


బెన(గు శూకలముల బిరుసుతనంబుల(। జలము డింపక తీర్చ. జాలుటయును. 


తే. నలవరించిన వాండ; లాయమున నున్న। యపుడు దొస(గించుకయు లేనియట్లు గాంగ 
మాటి మాటికి. బరికించి మందడీల । కెల్ల నూజిట యగుచు వర్తిల్ల నేర్తు. 95 


ప్రతిపదార్థం: గోడిగ జాతిలోన్‌= ఆడుగుర్రాల జాతిలో; కొదమపెంటులన్‌= వయసువచ్చిన ఆడుగుర్రాలను; ఏర్చి= వేరుపరచి; 
మావులన్‌= మగ గుర్రాలతో; హత్తించు= కలిపేటటువంటి; మార్దవంబున్‌= మృదువయిన నేర్పునూ; త్రాళ్ళన్‌+పట్టింపంగన్‌= (త్రాళ్ళు 
వేయటానికి; తటి+ఐన= వయసువచ్చిన; కొదమల= పిల్ల గుర్రాలయొక్క; సంచంబులు= జాతివైనాలను; ఎటింగి= తెలిసికొని; 
శిక్షించు= అలవరచే; నేర్చున్‌= నేర్పున్నూ; కళ్యాలన్‌= నోటికి వేసే కళ్ళేలకు; పదిలంబు+కాని= లొంగనటువంటి; గుజ్జంబులన్‌= 
జు 
గుర్రాలను; కొత్తముట్టునకున్‌= చిన్న దారపు పోగునకు, ఇయ్యకొలుపు= అలవాటు చేసే; వెరవున్‌= ఉపాయమున్నూ; పెనంగు= 
గింజుకొనే; శూకలముల= మొండి గుర్రాలయొక్క; బిరుసుతనంబులన్‌= పొగరుబోతుతనాలను; చలము= పట్టుదల; డింపక= 
వదలిపెట్టకుండా; తీర్చన్‌+చాలుటయును= చక్కచేయటమున్నూ; లాయమునన్‌= గుర్రాలశాలలో; ఉన్న+అపుడు= ఉన్నప్పుడు; 
దొసంగు= దోషం; ఇంచుకయున్‌= కొంచెంకూడా; లేని+అట్టు+కా(గన్‌= లేకుండా ఉండేటట్టు; అలవరించినవాండన్‌= 
నేర్చుకొన్నవాడిని; మాటికిన్‌+మాటికిన్‌= ప్రతిసారీ; పరికించి= పరిశీలించి; మందడీలకున్‌+ఎల్లన్‌= అశ్యశిక్షకులకందరికీ; 
ఊణట+అగుచున్‌= ఓదార్పు, విశ్రాంతి కలిగిస్తూ; వర్తిల్లన్‌+నేర్తున్‌= నడచుకొనగలను. 


తాత్సర్యం: వయసువచ్చిన ఆడు గుర్రాలలో ఎదకు వచ్చిన వాటిని గుర్తిస్తాను. ఎన్నిక చేసిన మగ గుర్రాలతో వాటిని 
కలిపే నేర్పు నా కున్నది. పిల్ల గుర్రాల లక్షణాలను గుర్తించి వాటిని తాళ్ళతో కళ్లెంవేసి అలవాటుచేసే నేర్పు నా కున్నది. 


విరాటపర్వము = ప్రథమాశ్వాసము 45 
కళ్ళేలకు లొంగని గుర్రాలు ఉండవచ్చును. వాటిని కేవలం నూలుపోగు కళ్ళెంచేతనే లోబరచుకొనే నేర్పు నాకున్నది. 
మారాంచేసే మొండి గుర్రాల పొగరును తగ్గించి లొంగదీసికొనే నేర్పు నాకున్నది. అశ్యశాలలోని గుర్రాలకు ఎటువంటి 
రోగాలూ రాకుండా, లోపాలు ఏర్పడకుండా మెలకువతో ఉంటాను. మాటిమాటికి వాటిని పరీక్షిస్తాను. అశ్వశిక్షకులకు 
ఊరట, విశ్రాంతి కలిగే విధంగా పరామరికతో ప్రవర్తిస్తాను. 


విశేషం: మూలంలో ఈ విధంగా లేదు. ఇది తిక్కన చేసిన విస్ఫృతి. తిక్కన తనకున్న అశ్యశిక్షణ విజ్ఞాన సంపదను నకులుడి 
పాత్రలో నిక్షేపించాడు. తిక్కన ఏది చెప్పినా ఒక (క్రమంలో చెప్పి, తన కావ్యకళా శిక్షణాచార్యకత్యాన్ని నిరూపించుకొంటాడు. 
అశ్వశిక్షకుడి బాధ్యత అశ్వసంతతిని పెంచి దానిని ఆరోగ్యంగా సుశిక్షితంగా ఉంచటం. రాజుకు హర్షం కలిగించే పద్దతి అది. 
అందువలన - ఈ సీసపద్యంలో నకులు డొక (క్రమంలో తన అశ్వశిక్షణ విజ్ఞానాన్ని వివరించాడు. ఉత్తమజాతి గుర్రాలు 
పుట్టటానికి ఉత్తమజాతివైన ఆడ మగ గుర్రాలను హత్తించే జ్ఞానం ఉండాలి. వాటికి పుట్టిన గుర్రపుపిల్లలు ఏ జాతికి చెందాయో 
తెలిసి, వాటికి తగిన శిక్షణలివ్యాలి. కళ్ళేలు నోట తగిలించుకొనే గుర్రాలు పరిణతిని సూచిస్తాయి. ఆ స్థితికి వాటిని తీసికొని 
రావటానికి ముందు నోటిలో మెత్తని దారాల కండెలు ఉంచటం పరిపాటి. వాటిని నిపుణంగా అలవరచే నేర్పు కావాలి. గుర్రాలలో 
కొన్ని మొండివి, పెంకెవి, పొగరుబోతువికూడా ఉంటాయి. వాటిని వంచటం అంత సులభం కాదు. మొండివాటిని మొండితనంతోనే 
వంచవలసి వస్తుంది. అందువలన ఆ యా సమయాలలో అశ్వళిక్షకులు పట్టుదల సడలించకూడదు. అశ్వం ఉపయోగానికి 
వచ్చేటప్పుడు దాని శరీరంమీద ఉండే ఉత్త మాశ్వ లక్షణాలను, ఆయా సమయాలలో వచ్చే రోగాలూ, వాటి వలన కలిగే దోషాలూ, 
వాటి నివారణ చర్యలూ, తెలిసిఉండి వాటిని మాటిమాటికి పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సరిచేస్తుండాలి. గు[ర్రాలశాలలో ఉన్న 
సుశిక్షితమైన అశ్వాలు రాజుకు సైన్యబలం. వాటిని తయారుచేసేవారు అశ్వశిక్షకులు. వారిలో కూడా అందరూ అన్నీ తెలిసినవారు 
ఉండకపోవచ్చును. సమస్యలన్నీ తెలిసినవాడు అశ్వశిక్షకుడుగా ఉంటే, మిగిలినవారికి ఊరట కలుగుతుంది. విజ్ఞానం పెరుగుతుంది. 
గుర్రాల ఎదలనుండి - గుర్రాల గుణాల వరకూ తెలిసిన తన అశ్వవిజ్ఞానాన్ని నకులుడు ఒక క్రమంలో చెప్పినట్టు వర్ణించటం 
తిక్కనకున్న అశ్యశా(స్త విజ్ఞానానికి నిదర్శనం. (సంపా.) 


క. దామగ్రంథి యనంగ నొక । నామము వెట్టుకొనువాండ, నా తొంటి విధం 
బా మనుజేశ్వరు. డడిగిన । నే మీకడవా(డ నందు; నిది దెం గధిపా!' 96 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; దామ(గ్రంథి+అనంగన్‌+ఒక నామము= దామ(గ్రంథి అనే ఒక పేరు; పెట్టుకొనువాండన్‌= 
పెట్టుకొంటాను; నా తొంటి విధంబు= నా పూర్వపద్దతిని; ఆ మనుజ+-ఈశ్వరుండు= ఆ మహారాజు; అడిగినన్‌= అడిగినట్టయితే; 
నేన్‌= నేను; మీ కడవాండన్‌= మీ దగ్గర (ధర్మరాజు దగ్గర) ఉన్నవాడిని అని; అందున్‌= అంటాను; ఇది తెజుంగు= ఇది నా పద్దతి. 


తాత్పర్యం: ధర్మరాజా! నేను దామ(గ్రంథి అనే పేరు పెట్టుకుంటాను. 'ఎవరు నీవు? ఇంతకుముందు నీవెక్కడున్నా?' 
వని నా పూర్వచరిత్ర నడిగితే ధర్మరాజు దగ్గర ఉండేవాడిని అని చెప్పుతాను. ఈ రకంగా మెలగటమే నేను 
నిర్ణయించుకొన్న పద్దతి.” 
క. అనిన6 'గడు లెస్స' యని నె। మ్మనమున నూజడి, విభుం దమానుష తేజో 

ధను6 డగు సహదేవుం గనుం । గొని యిట్లను వగలు మిగిలి కొందలపటుపన్‌. 97 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కడున్‌ లెస్స= చాలా బాగుంది; అని= అని; నెమ్మనమునన్‌= నిండుమనసులో; ఊలడి= 
ఊరడిల్లి; విభుండు= ధర్మరాజు; వగలుమిగిలి= దుఃఖం ఎక్కువయి; కొందలము+పణుపన్‌= కలవరపట్టగా; అమానుష తేజోధను. 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


డు+అగు= సామాన్య మానవులకు అతీతమయిన తేజస్సు అనే ధనం కలవాడయిన; సహదేవున్‌= సహదేవుని; కనుంగొని= 
చూచి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: నకులుడి మాటలు విని ధర్మరాజు “చాలా బాగుంది అని అనుకొన్నాడు, సంతృప్రిపడ్డాడు. ఆ తరువాత 
మహాతేజస్వి అయిన సహదేవుడిని చూచి మనస్సు బాధతో కలవరపడుతూ ఉండగా ఇట్టా అన్నాడు. 


చ.  'అకుటిలు6 డార్యసమ్మతు(, డహంకృృతి దూరుండు, నీతి నిర్మలా 
త్మకు( డనవద్య శీలుండు, సధర్హుండు, దాంతుండు, గొంతిముద్దుసే 
యు కొడుకు, మేను లేత, దన యుల్లము మెత్తన, యిట్టి యూత డె 
ట్లొకొ యొరు నాశ్రయించు? విధి యోపదె యెవ్వరి నెట్లు సేయంగన్‌!” 98 


ప్రతిపదార్థం: అకుటిలుండు= వంకరబుద్ది లేని బుజుస్వభావం కలవాడు; ఆర్యసమ్మతుండు= పెద్దలకు ప్రీతి పాత్రమయినవాడు; 
అహంకృతి దూరుండు= అహంకారం లేనివాడు; నీతి నిర్మల+ఆత్మకు(డు= నీతిచేత నిర్మలమయిన మనస్సు కలవాడు; అనవద్య 
శీలుండు= ఏ మాత్రమూ నింద్యం కాని ప్రవర్తన కలవాడు; సధర్ముండు= ధర్మముతో కూడినవాడు; దాంతుండు= ఇంద్రియ 
నిగ్రహం కలవాడు; గొంతి= కుంతీదేవి; ముద్దు+చేయుకొడుకు= గారాబం చేసే కొడుకు; మేను లేయ= శరీరం సుకుమారమైనది; 
తన+ఉల్లము మెత్తన= అతని మనస్సు మెత్తనిది; ఇట్టి= ఇటువంటి; ఈతండు= సహదేవుడు; ఎట్టు= ఏరకంగా; ఒరున్‌= 
మరొకరిని; ఆ(శ్రయించున్‌+ఒకొ= ఆ(శ్రయించునో కదా!; విధి= విధి (దైవం); ఏ+వారిన్‌= ఎవ్వరినయినా; ఎట్టు= ఎట్టయినా; 
చేయంగన్‌= చేయటానికి; ఓపదె?= చాలదా? 


తాత్పర్యం: “సహదేవుడు నిష్కపటి, సజ్జనహితుడు, అహంకారరహితుడు, నిర్మలమనస్కుడు, నిష్కళంకశీలుడు, 
ధార్మికుడు, దాంతుడు. పై పెచ్చు కుంతీదేవి ఎంతో గారాబంగా చూచుకొనే ముద్దుబిడ్డ. అంతే కాదు. ఇతడి శరీరం 
కోమలం. ఇతడి మనస్సు మృదులం. ఇటువంటివాడు ఎవరిని ఆశ్రయించి ఉండగలడు? నిజానికి విధి ఎంతటిదో? 
ఎంతటివారినైనా సరే ఏ విధంగానైనా చేయగలుగుతుంది.” 


నిశేషం: అలం: అర్భాంతరన్యాసం. ఇక్కడ విశేషం సామాన్యంతో సమర్థించబడింది. మూలంలో సహదేవుడిని గురించిన ఈ 
వర్లనం లేదు. తమ్ములందరీని సమానంగా (ప్రేమించే ధర్మరాజుయొక్క సమచిత్తవృత్తిని ధ్వనింపజేసేటట్టు తిక్కన ఇక్కడ 
సమతాగుణాన్ని కథాంశ నిర్మాణంలో పాటించాడు. ఈ పద్యంలో విషమాలంకారం కూడా ఉన్నది. సహదేవుడి కుండే సహజలక్షణాలు 
ఉదాత్తుడైన రాజుకు ఉండేవి కాని, సేవకునికి ఉండేవి కావు. అతడు ఒకరిసేవ ఎట్టా చేయగలుగుతాడు? అని ధర్మరాజు విచారం. 
తిక్కన సహదేవుడిని వర్షించేటప్పుడు కుంతి గారాబుబిడ్డగా పేర్కొనటం సామాన్యంగా మరచిపోడు. కుటుంబంలో కడగొట్టుబిడ్డ 
అదృష్టమది. గారాబంగా పెరిగేవారు (శ్రమకు గురికాలేరు. అందుకని ధర్మజుడు మరీ విచారించాడు. ఈ పద్యం అమూలకం 
కావటం తిక్కన పాత్రచిత్రణ వైపుణ్యానికి పతాకగా నిలుస్తున్నది. (సంపా.) 


క. అనుడు నతండు దన చిత్తం । బున దోంచబిన విధము ధర్మపుత్రునితో ని 
ట్లని చెప్పె నాతనికి( బు । ట్టిన యుత్తలపాటు గొంత డిందుపడంగన్‌. 99 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; ఆతనికిన్‌= ధర్మరాజుకు; పుట్టిన= ఏర్పడ్డ; ఉత్తలపాటు= దుఃఖం; కొంత= కొంతమట్టుకు; 
డిందుపడంగన్‌= తగ్గిపోయేటట్లు; అతండు= సహదేవుడు; తన చిత్తంబునన్‌= తన మనసులో; తోంచినవిధము= తోచినరీతిని; 
ధర్మపుత్రునితోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 47 
తాత్సర్యం: అన్నగారైన ధర్మరాజు హృదయంలో కలిగిన బాధ కొంత ఉపశమించేటట్టు సహదేవుడు తన మనసులోని 
మాటను ఈ విధంగా ఆయనతో చెప్పాడు. 


క. “కీలారితనమునకు నే(। జాలుదు నని కొలిచిమత్స్య జనపాలుకడన్‌ 
మేలగు నడవడి. దంత్రీ । పాలుం డను పేరుతోడ( బర(గుదు నధిపా! 100 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; కీలారి తనమునకున్‌= పశుపాలనానికి; నేన్‌= నేను; చాలుదును= తగుదును; అని= అని; 
కొలిచి= సేవలో చేరి; మత్స్యజనపాలుకడన్‌= మత్స్యదేశపు రాజైన విరాటుని దగ్గర; మేలు+అగు= అనువైన; నడవడిన్‌= ప్రవర్తనతో; 
తం(త్రీపాలు(డు= తంత్రీపాలుడు; అను పేరుతోడన్‌= అనే పేరుతో; పరంగుదున్‌= వ్యవహరిస్తాను. 


తాత్సర్యం: 'నేను పశుపాలనంలో సమర్ధుడనని చెప్పి, విరాటుడి కొలువులో గోరక్షకుడిగా చేరతాను. తంత్రీపాలుడనే 
పేరుతో వ్యవహరిస్తాను. మంచి నడవడికతో సంచరిస్తాను. 


సీ. వంజల నైనను వల నేర్చ్పడ(గ నొక । భంగింజేపంగ జేసి పాలు గొనంగ. 
బడుగుల నైనను బాటించి పరికించి | గోమున మై గండ క్రొవ్వుదేఅం 
దెవులు గొంటులనైన. దీర్ణి సంకటమున । కోపి ముందటియట్ల రూపు సేయ, 
నట్టల నైనను నలువైన వెరవున । ముట్ట యంట6గ6 బట్టి కట్టి విడువ, 


ఆ. బిదుక( గదుపు సేర్చ( బెదరు వాప6గ నీరు । మేపు గలుగు నెడకు మెలంగ, వెలువ 
మెకము నరయ, మ్రుచ్చు మెలంగిన వెలిగొట్ట; నేర్తు; బసికింజాలం గూర్తు నేను. 101 


ప్రతిపదార్హం: వంజలన్‌+ఐనను= (వంధ్య (ప్రకృతి-వంజ వికృతి) గొడ్డుటావులనయినా; వలను= నేర్చు; ఏర్పడంగన్‌= 
'ప్రకటించబడేటట్టు; ఒక భంగిన్‌= ఒక విధంగా; చేయపగన్‌+చేసి= చేపేటట్టుచేసి; పాలు+కొనంగన్‌= పాలు పితకటానికి; (నేర్తున్‌ 
అనే క్రియతో అన్వయం); బడుగులన్‌+ఐనను= బక్కచిక్కిన వాటినయినా; పాటించి పరికించి= ఆదరించి కారణాలను పరిశీలించి; 
గోమునన్‌= గారాబంతో; మైన్‌= శరీరంలో; కండ క్రొవ్వు తేటన్‌= కండా, కొవ్వూ బాగా పట్టేటట్లుగా, (నేర్తున్‌తో అన్వయం); 
తెవులు గొంటులన్‌+ఐనన్‌= రోగం వచ్చిన వాటినయినా; తీర్చి= సరిగాచేసి, రోగం నయం అయ్యేలా చేసి; సంకటమునకున్‌+ఓపి= 
కష్టానికి ఓర్చి; ముందటి+ అట్టు+అ= ముందు ఎట్టా ఉందో అట్లాగే; రూపు చేయన్‌= బలిసేవిధంగా చేయడానికి; (నేర్తునొతో 
అన్వయం); నజ్జలన్‌+ఐనను= పొగరుబోతు ఆవులనయినా; నలువైన వెరవునన్‌= తగిన ఉపాయంతో; ముట్టె= మూతి; అంట. 
గన్‌+పట్టి= బిగించిపట్టి; కట్టివిడువన్‌= ముక్కుత్రాడు వేసి విడవటానికి, (నేర్తున్‌తో అన్వయం); పిదుకన్‌= పాలు పితకటానికి; 
కదుపు+చేర్చన్‌= మందలోకి పంపటానికి; బెదరు+పాప(గన్‌= బెదరు పోగొట్టటానికి; నీరు మేపు కలుగు+ఎడకున్‌= నీరూ మేతా 
ఉన్న చోటికి; మెలంగన్‌= సంచరించేటట్లు; వెలువమెకమున్‌+అరయన్‌= మీదపడే సింహాన్ని తెలిసికొంటానికి; ముచ్చు= దొంగ; 
మెలంగినన్‌= (ప్రవేశిస్తే; వెలి+కొట్టన్‌= మందనుండి పారద్రోలటానికి; (నేర్తున్‌తో అన్వయం); పసికిన్‌= పశువులకు; నేను= నేను; 
చాలన్‌= చాలా; కూర్తున్‌= ఇష్టాన్ని చేకూరుస్తాను. 


తాత్పర్యం: గొడ్డుటావులను కూడా చేపేటట్లు చేసి పాలు పితుకుతాను. బక్కచిక్కిన వాటినికూడా బాగా పరీక్షచేస్తాను. 
కండపట్టెటట్టు, (క్రొవ్వు పట్టేవిధంగా మేపుతాను. తరచు రోగాలకు పాలయ్యే పశువులకు రోగం నయమయ్యేటట్టు 
చేస్తాను. ఎంత పొగరుబోతు ఆవునయినా పట్టుకొని ముకుతాడు బిగించి కట్టివేస్తాను. ఆవుల పాలు పితుకుతాను. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాటిని మందలో చేరుస్తాను. వాటి బెదరు పోగొడతాను. నీరూ మేతా ఉన్నచోటు తెలిసికొని మేపుతాను. సింహం 
మొదలయిన క్రూరమృగాలుండే ప్రదేశాలు గుర్తిస్తాను. దొంగలను పసిగడతాను. వారిని శిక్షిస్తాను. పశువులకు ప్రీతికరంగా 
వ్యవహరిస్తాను. 


విశేషం: 1. మూలపాఠంలో ఈ వివరాలు లేవు. అధికపాఠంలో కొన్ని వివరాలున్నాయి. ఇటువంటి వివరాలు లేకుండా చెప్పటమే 
మూలంలోని కథాస్త్వభావం. అజ్ఞాతవాసంలో పాండవులు నిర్వహించబోయే పాత్రలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని వివరించటం 
తిక్కన స్వభావం. నకుల సహదేవులు కవలు. వారిద్ద రెన్నుకొన్న వృత్తులు కూడా కవలవంటివి. పశుపాలనకు సంబంధించినవి. 
తిక్కన వారి వాక్యాలను సీసపద్యాలలోనే చెప్పించి కావ్యకళలో కూడా కవలుగా పలికింపజేశాడు. తిక్కన ఛందళ్ళిల్ప మిది. 
(సంపా.) 


2. ఈ సీసంలోని తొలి నాలుగు పాదాలూ - పిదుకన్‌, కదుపుసేర్సన్‌, బెదరువాపంగన్‌, నీరుమేపుగలుగునెడకు మెలం 
గన్‌ - అనే (ఆటవెలందిలోని) నాలుగు అసమాపక (క్రియలతో (క్రమంగా అన్వయిస్తూ ఉన్నాయి. తిక్కన కవితలో సామాన్యంగా 
కానవచ్చే ఈ (క్రమాలంకార విన్యాసం గమనించదగింది. (సంపా 


వ. _ నన్నువిరాటుండు 'మున్నునీ వెందుండు' దని నిరూపించెనేని' “యుధిష్టిరుగోష్టంబుల కధిష్టాతనై యుండుదు 
ననియెద' నని పలికిన. గౌంతేయాగ్రజుం” డిది యుక్తం బగు నని యనుమతి సేసి, పాంచాలి నాలోకించి, 
ఖిన్నాంతఃకరణుం డగుచు ని ట్లనియె. 102 


ప్రతిపదార్థం: విరాటుండు= విరాట మహారాజు; మున్ను= ముందు; నీవు= నీవు; ఎందున్‌+ఉండుదు(వు)+అని= ఎక్కడ 
ఉండేవాడివని; నన్నున్‌= నన్నుగురించి; నిరూపించెనేని= తెలిసికొనవలె ననుకొంటే; యుధిస్టిరు గోష్టంబులకున్‌= ధర్మరాజు 
గోశాలలకు; అధిష్టాతను+ఐ= అధిపతినై; ఉండుదును+అనియెదను+అని= ఉండేవాడినని చెప్పుతాను అని; పలికినన్‌= చెప్పగా; 
కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో పెద్దవాడయిన ధర్మరాజు; ఇది= ఈ విధం; యుక్తంబు+అగున్‌+అని= తగి 
ఉన్నదని; అనుమతి+చేసి= అంగీకరించి; పాంచాలిన్‌= ద్రౌపదిని; ఆలోకించి= చూచి; ఖిన్న+అంతఃకరణుండు= కలత చెందిన 
మనస్సు కలవాడు; అగుచున్‌= బౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: “ఇంతకుముందు నీ వెక్కడున్నావయ్యా?! అని విరాటమహారాజు నన్ను అడిగితే “ధర్మరాజు గోశాలకు 
అధ్యక్షుడిగా ఉండేవాడినని చెప్పుతాను. “సహదేవుడి మాటలను విన్న ధర్మరాజు “ఈ ఉపాయం బాగున్న దని తన 
అనుమతిని ప్రకటించాడు. ఆ తరువాత (ద్రౌపదిని చూచి వేదనతో నిండిన మనసుతో ఈ విధంగా పలికాడు. 


చ. “ఇది కడు ముద్దరాలు, పను లేమియు( జేయంగ నేర, దెంతయున్‌ 

మృదు, వొక కీడుపాటునకు మేకొన(జాల, దుదాత్తచిత్త, యొం 

టి దిరుగు దాని కోర్వ, దొకటిం దను దా సవరించుచొ ప్పెటుం 

గదు, తగ నొడ్లనుం గొలువంగా వెర వెమ్మెయి. గల్లు నక్కటా!' 103 
ప్రతిపదార్థం: అక్కటా!= అయ్యో!; ఇది= ఈ (ద్రౌపది; కడుముద్దరాలు= మరీ ముగ్దురాలు, కడు సుకుమారి; పనులు+ఏమియున్‌+ 


చేయంగన్‌+నేరదు= పనులేవీ స్వయంగా చేసికొనలేదు (ఎప్పుడూ పరిచారికలచేత పనులు చేయించుకొనటమే తెలిసిన సుఖజీవితానికి 
అలవడింది అని భావం); ఎంతయున్‌= ఎంతో; మృదువు= మెత్తని స్వభావం కలది; ఒక కీడుపాటునకున్‌= ఒక నీచమయిన 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 49 
పనికి కూడా, కష్టమయిన లేదా కష్టం కలిగించే పనికి కూడా; మేకొనన్‌+చాలదు= సమ్మతింపలేదు; ఉదాత్తచిత్త= ఉన్నతమైన 
(ఆశయాలతో కూడిన) మనసు కలిగినది; ఒంటి= ఒంటరిగా; తిరుగుదానికిన్‌= సంచరించడానికి; ఓర్వదు= తాళజాలదు; 
ఒకటిన్‌= ఒకటికూడా (ఏ ఒక్కటీ); తను, తాన్‌= తనంతట తాను; సవరించుచొప్పు= చక్కబెట్టుకొనే తీరు; ఎజలుంగదు= 
తెలియనిది; తగన్‌= తగినట్టు; ఒడ్డనున్‌= ఇతరులను; కొలువంగాన్‌= సేవించటానికి; వెరవు= నేర్పు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; 
కల్లున్‌?= కలుగుతుంది? (వీలవుతుంది?). 


తాత్సర్యం: “ఈమె సుకుమారి. ఏ పనినయినా చేయించుకొనటమే కాని చేయటం చేతకాని సుతిమెత్తనిది. నీచమయిన 
పనులకు దూరంగా ఉంటుంది. ఒంటరిగా తిరగడం ఎప్పుడూ అలవాటు లేనిది. చాలా పెద్ద మనసు కలిగింది. ఏ 
ఒక్కటి కూడా తనంత తాను చక్కబెట్టుకొనే తీరు తెలియనిది. ఇటువంటి ఈమె ఇతరులను ఏ విధంగా సేవిస్తుందో? 
ఆ నేర్పు ఈమెకు ఎట్టా అలవడుతుందో?” 


విశేషం: తిక్కనగారి (ప్రసిద్ద పద్యాలలో ఇది ఒకటి. అర్థగుణమైన ప్రసాదం ఈ రచనకు ప్రాణం. ఈ ఘట్టాన్ని మూలంతో పోలిస్తే 
తిక్కనగారి కవితాకళాశిల్పం మరీ తేటపడుతుంది. 

“ఇయంతు నః ప్రియా భార్యా । ప్రాణేభ్యోఆ పి గరీయసీ | మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేస్టే చ స్వసా॥ 

కేనస్మ కర్మణా కృష్ణా ద్రౌపదీ విచరిష్యతి । నహి కించిత్‌ విజానాతి కర్మ కర్తుం యథాస్రియః॥ 

సుకుమారీ చ బాలా చ రాజపుత్రి యశస్వినీ | పతివ్రతా మహాభాగా కథంను విచరిష్యతి”॥ (సం.4.3. 12-14) 


"ద్రౌపది మనందరికీ ప్రియమైన భార్య. మన ప్రాణాలకంటె మిన్న అయినది. ఆమె తల్లివలె పరిరక్షించదగింది. సోదరివలె 
మన్నించదగింది'- అని అనటం తిక్కన వదలివేశాడు. మూలంలో ఆ(ర్టత ఉన్నా, తెలుగులో జౌచిత్యం ఉన్నది. పాండవపత్నిగా 
ఆమె (ప్రశంస అజ్ఞాతవాస నియమానికి (ప్రస్తుతంకాదు. ఆమె ఇతరుల సేవలో ఎట్టా ఉండగలుగుతుంది-అనేదే (ప్రస్తుతాంశం. 
పాండవు లందరిలో ఆ అంశాన్ని మాత్రమే ఎన్నుకొని తిక్కన విషమాలంకార సుందరంగా వ్యక్తీకరించాడు. ఈ శోకం దానికి 
భిన్నం. అందువలన తిక్కన దానిని (గ్రహించలేదు. ఇక మిగిలిన రెండు శ్టోకాలలోని విశేషణాలు తెలుగు పద్యానికి ముడిసరుకుగా 
పనికి వచ్చాయి. కాని, తిక్కన పద్యంలో ద్రౌపదిని వర్షించిన తీరు అనుభావ వ్యంజకంగానూ, భావికథార్హ సూచకంగానూ 
ఉండటం తిక్కన కావ్యకళాశిల్పం. విరాటపర్వంలో-విశేషించి కీచక ఘట్టంలో- (ద్రౌపది పడేపాట్టను (ప్రచ్చన్నంగా ధ్వనింపజేసే 
వాక్య విన్యాసం గమనార్హం. ఆమె కడు ముద్దరాలు. ఎంతో మనోజ్ఞమైనది-అని భావం. సుదేష్లను మెప్పించిందీ, కీచకుడిని 
ఆకర్షించిందీ అయిన లావణ్యవిశేషం ఇందులో సూచితం. కష్టపడే పనులు చేయలేనిది. కాబట్టే సైరంధ్రిగా అలంకరణ సేవలో 
ఉండిపోయింది. ఆమె ఎంతో మెత్తనిది కాబట్టి కొలువులో ఒదిగి మర్యాదగా ఉండగలిగింది. ఒక కీడుపాటునకు కూడా సహించలేనిది 
కాబట్టి కీచకుడి వలపు బాసలను ఓర్చుకొనలేకపోయింది. ఉదాత్తచిత్త కాబట్టి అన్యపురుషవాంఛకు లోనుకాకుండా కీచకుడికి 
అన్యకాంతాసమాగమవాంఛ హేయమని చెప్పగలిగింది. ఒంటిగా తిరగటానికి సిద్దపడదనే విశేషం - కీచకుడి ఇంటికి కల్లు తీసికొని 
రావటానికి ఒంటిగా పోవటాన్ని ఆమె అంగీకరించకపోవటానికి హేతువయింది. ఏ విషయాన్నైనా తాను స్వతంత్రించి ఒంటరిగా 
చేయటం అలవాటు లేనిదట. అంటే భర్తల అనుమతితో చేసేది అనే భావం ఏర్పడుతుంది. కీచకోదంతాన్ని పాండవుల దృష్టికి 
తెచ్చి, వారి ఎజుకతో కార్యాన్ని నిర్వహించిన కథార్జాన్ని ఇది స్ప్సురింపజేస్తుంది. ఇది వస్తుధ్వని. ఇక ద్రౌపదికి వాడిన విశేషణాలన్నీ 
ఆమె మహారాజ్జీత్వాన్ని సూచించేవి. సేవలు చేయించుకొన తగిన స్నిగ్దమూర్తి ఎవరిని సేవించగలదు? అనే విషమాలంకార చిత్రణకు 
అనువుగా చెప్పబడినవి. తిక్కన తెలుగు పదాల జిలుగు రచనకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. (సంపా) 


క. అనిన నతని చిత్తంబున । వనుంబాటంతయును బాయు వెరవు కలిమి యె 
ల్లను దెలియునట్లుగా ని । ట్లనియెం బాంచాలి యుచితమగు చందమునన్‌. 104 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతని= ధర్మరాజు యొక్క; చిత్తంబునన్‌= మనసులోని; వెనుంబాటు= సంకోచం; 
అంతయున్‌= అంతా; పాయు= పోయే; వెరవు కలిమి+ఎల్లను= ఉపాయం అంతా; తెలియునట్టుగాన్‌= తెలిసేవిధంగా; పాంచాలి= 
పాంచాలదేశపురాజైన (ద్రుపదుని కూతురు ద్రౌపది; ఉచితము+అగు= తగిన; చందమునన్‌= రీతిగా; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= బదులు పలికింది. 


తాత్పర్యం: ధర్మరాజు మాటలను ద్రౌపది విన్నది. అతడి మనసులోని బెంగను పోగొట్టాలని అనుకొన్నది. తనకు ఆ 
నేర్పు ఉన్నదని తెలియబరచాలనుకొన్నది. ఈ విధంగా అతడితో అన్నది. 


క. “'సైరంధ్రీ వేషంబున6। జేరుదు నంతఃపురంబు చెంతకు; నన్నా 
భూరమణుదేవి యెంతయు । గారవమున( బిలువనంపంగా వినయమునన్‌. 105 
ప్రతిపదార్థం: సైరంధ్రీ వేషంబునన్‌= సైరం ధ్రీవేషంలో; అంతఃపురంబు= రాణివాసం; చెంతకున్‌= దగ్గరకు; చేరుదును= చేరుతాను; 


ఆ భూరమణుదేవి= ఆ విరాటమహారాజు దేవి అయిన సుదేష్టాదేవి; నన్నున్‌= నన్ను; ఎంతయున్‌ గారవమునన్‌= ఎంతో 
గౌరవంతో; పిలువన్‌+అంప(గాన్‌= పిలిపిస్తే; వినయమునన్‌= వినయంతో. 


తాత్సర్యం: సైరంధ్రీవేషంలో అంతఃపురసమోపానికి వెళ్ళుతాను. అప్పుడు నన్ను విరాటుడి రాణి సాదరంగా పిలిపిస్తే 
సవినయంగా దర్శనం చేసికొంటాను. 


విశేషం: మూలంలో ధర్మరాజు ద్రౌపదితో “మాల్యగంధానలంకారాన్‌ వస్త్రాణి వివిధాని చ। ఏతా న్యేవాభిజానాతి యతో జాతా 
హి భామినీ (4.3.15) అని అన్నట్టున్నది. చిన్నప్పటినుండి ఆమెకు పూలమాల లల్లటం, అలంకారాలు చేసికొనటం, వివిధ 
వ(స్తాలను ఎన్నికచేసి ధరించటం వంటివి చాలా ఇష్టమైనవిగా ఉండేవన్నాడు! అతడి మాటలలో (ద్రౌపదికి సైరంధ్రిగా మసలటానికి 
అనువైన మాలాలంకరణాది(క్రియలతో సహజంగా ఆసక్తి ఉన్నదని, అందువలన సైరం(ధ్రిగా కుదురుకొనుమని వ్యంగ్యంగా 
సూచించినట్టు ఉన్నది. తిక్కన ఆ మాటలు తెలుగులోకి తీసికొని రాలేదు. సైరం(ద్రీవేషం (ద్రౌపది స్వయంనిర్లయంగానే తెలిపాడు. 
అది ఆమె వివేకాన్ని (ప్రదర్శించింది. (సంపా) 


క. కని కొలువు సేసికొని మా । లిని నా(జని 'సాధ్వి యిది ; మలీమసవృత్తం 

బున పొంత బోవ దెన్న(డు' । నను వ్రేకందనంబు దోంచునట్లు చరింతున్‌. 106 
ప్రతిపదార్థం: మాలిని నాన్‌+చని= మాలిని అనే పేరుతో వెళ్ళి; కని= చూచి; కొలువు+చేసికొని= కొలువులో స్థానం సంపాదించి; 
ఇది= ఈమె; సాద్వి= మహాపతివ్రత; ఎన్నండున్‌= ఎన్నడూ; మలీమసవృత్తంబున పొంతన్‌= కల్మష (ప్రవర్తనంయొక్క దరిదాపులకు 
(నీచము, దుష్టము నయిన (ప్రవర్తన పొంతకు); పోవదు= పోదు; అను (వ్రేకందనంబు= అనే గౌరవభావం; తోయనట్టు= మనస్సున 
కలిగే విధంగా; చరింతున్‌= (ప్రవర్తిస్తాను. 


తాత్పర్యం: మాలిని - అనే పేరుతో వెళ్ళి, సుదేస్ల దర్శనం చేసికొని, ఆమె కొలువులో చేరతాను. ఈమె మహాపతివ్రత. 
ఎన్నడూ కల్మషప్రవర్తనల జోలికి పోదు - అని అందరూ గౌరవించే విధంగా ప్రవర్తిస్తాను. 


సీ, కలపంబు లభినవగంధంబులుగ. గూర్చి । తనువున నలందుదు. దనుపుగాంగ 
మృగమదపంకంబు మృదువుగా సారించి। తిలకంబు వెట్టుదు€ జెలువు మిగుల; 
బువ్వులు బహు విధంబుల. గట్టి ముడి కొక్క; భంగిగా నెత్తులు వట్టి యిత్తు; 
హారముల్‌ మెటియ నొయ్యారంబుగా. గ్రుచ్చి; యందంబు వింతగా నలవరింతు; 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 51 
ఆ. వివిధ శిల్పముల( బ్రవీణ నై మటియును। వలయు పనుల వెంట మెలంగ నేర్తు; 
మత్యరాజమహిషి మనమున మక్కువ । నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు. 107 


ప్రతిపదార్థం: కలపంబులు= మై పూతలు; అభినవగంధంబులుగన్‌= (క్రొత్తసువాసనలతో గుబాళించే విధంగా; కూర్చి= తయారుచేసి; 
తనుపు+కాంగన్‌= చల్లన అయ్యేటట్టుగా; తనువునన్‌= శరీరంపై; అలందుదున్‌= పూస్తాను; మృగమదపంకంబు= కస్తూరి చందనం 
కలిపి తయారు చేసిన తడిమి శ్రమాన్ని; మృదువుగాన్‌= మెత్తగా; సారించి= మెదిపి (రంగరించి); చెలువు మిగులన్‌= అందం 
మరికొంత (ప్రకాశించేవిధంగా; తిలకంబు+పెట్టుదున్‌= బొట్టుపెట్టుతాను; పువ్వులు= పూలను; బహువిధంబులన్‌= అనేక విధాలుగా; 
కట్టి= కట్టి; ముడికిన్‌+ఒక్కభంగిగాన్‌= ఒక్కొక్క రకమైన జుట్టు ముడికి ఒకొక్క రీతిగా; ఎత్తులుపట్టి+ఇత్తున్‌= చెండ్లుకట్టి 
ఇస్తాను; హారముల్‌ మెజయన్‌= దండలు ప్రకాశించే విధంగా; ఒయ్యారంబుగాన్‌= ఒయ్యారంగా; (గ్రుచ్చి= కూర్చి; అందంబు= 
అందం; వింతగాన్‌= వింత గొలిపే విధంగా; అలవరింతున్‌= కూరుస్తాను; వివిధ శిల్పములన్‌= ఎన్నోరకాల పనితనాలలో; 
ప్రవీణనై= నేర్పరితనం పెంచుకొని; మణియును= ఇంకా; వలయు పనుల వెంటన్‌= కావలసిన పనులలో; మెలంగన్‌, నేర్తున్‌= 
సంచరిస్తాను; మత్స్యరాజమహిషి= మత్స్యదేశపు రాజయిన విరాటుని పట్టమహిషి అయిన సుదేస్లయొక్క; మనమునన్‌= మనసులో; 
మక్కువ నెలకొనంగన్‌= (పీతి కలిగేవిధంగా; ఇట్టు= ఈ విధంగా; కొలువన్‌+నేర్తున్‌= సేవించటం ఎరుగుదును. 


తాత్సర్యం: నేను చక్కని మై పూతలు తయారుచేస్తాను. అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటాయి. వాటిని రాణి శరీరానికి 
సున్నితంగా పూస్తాను. కస్తూరిని చందనంతో కలిపి మెత్తగా మెదుపుతాను. రాణికి అందంగా తిలకం పెట్టుతాను. 
ఎన్నోరకాలయిన పూలమాలలు కట్టుతాను. ముడి కొకవిధంగా చెండ్డు కట్టి ఇస్తాను. అందంగా హారాలు కూర్చుతాను. 
వాటితో (క్రొత్త అందాలు విరజిమ్మే విధంగా చేస్తాను. ఎంతో నైపుణ్యంతో అవసరమయిన పనులు చేస్తాను. మహారాణికి 
నాపట్ల మక్కువ కలిగే విధంగా ఆమెను సేవిస్తాను. 


విశేషం: సైరంధ్రీ జాతి వారు నిర్వహించే పనులు పై పద్యంలో కనిపిస్తాయి. పరిమళభరితమయిన అనులేపనాలు కూర్చటం, 
రకరకాలయిన బొట్టులు దిద్దటం, అనేక విధాలయిన హారాలు, చెండ్లు తయారుచేయటం. రంగురంగుల దండలు గ్రుచ్చటం. 
గౌరవానికి ఎటువంటి లోపం కలగకుండా పతివ్రతాచారంతో (ప్రవర్తించటం, చాలతక్కువ మాటలాడటం, పాపభీతి కలిగి ఉండటం, 
“ఎంగిలి కి దూరంగా ఉండటం, ఇతరుల కాళ్ళు కడగటం వంటివి చేయకపోవటం, పురుషులతో మాట్లాడకుండటం, చెడునడతల 
జోలికి పోకుండా ఉండటం. నీచమయిన పనులకు దూరంగా ఉండటం - ఇవి సైరంధ్రీలక్షణాలు. సేవావృత్తిలో ఉన్నా తనదంటూ 
'ఒక పద్దతిని” పాటించటం సైరంధ్రి విశిష్టగుణం. 


క “మును నీ వెచ్చో నిలు? తే। పని మెయి వర్తిల్లు? దనినం బాంచాలికి నే 

ననుచారిణినై తగంబం । చిన గరువపుం బనులు నేర్షి చేయుదు నందున్‌.” 108 
ప్రతిపదార్థం: మును= ముందు; నీవు= నీవు; ఎచ్చోన్‌= ఎక్కడ; నిలుతు(వు)?= ఉండేదానివి?; ఏ-పనిమెయిన్‌+వర్తిల్లుదు(వు)?= 
ఏపనితో ఉండేదానివి?; అనినన్‌= అని అడిగితే; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; నేను= నేను; అనుచారిణిన్‌+ఐ= పరిచారికనై; 


తగన్‌+పంచిన= తగినట్టు చెప్పిన; గరువము+పనులు= గౌరవంతో కూడిన పనులు; నేర్చి చేయుదున్‌= నైపుణ్యంతో 
చేసేదానిని(అని); అందున్‌= మనవి చేస్తాను. 


తాత్సర్యం: 'ఇంతకు ముందు నీ వెక్కడ ఉన్నావు? ఏం పనిచేసేదానివి?- అని అడిగితే, నేను (ద్రౌపదికి పరిచారికగా 
ఉండి, నా గౌరవానికి ఎటువంటి భంగం కలిగించని పనులు పురమాయిస్తే వాటిని ఎంతో నేర్పుతో చేసేదానిని అని 
మనవి చేస్తాను.” 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనవుడు ధర్మనందనుండు ద్రుపదనందన కి ట్లనియె. 109 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ద్రుపదనందనకున్‌= (ద్రౌపదితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అనగానే ధర్మరాజు (ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 
క. “మన వంశంబును, వృత్తం । బును, బెంపును గావ. జాలు పుణ్యసతివి; దు 
ర్దను లగు తులువల తలంపులు । గనుంగొని యేమటిక మెలంగంగా వలయు. జుమీ!” 110 


ప్రతిపదార్థం: మనవంశంబును= మనవంశాన్ని; వృత్తంబును= మన (ప్రవర్తనను; పెంపును= గొప్పతనాన్ని; కావన్‌+చాలు= 
రక్షించగలిగిన; పుణ్యసతివి= సాధ్వివి; దుర్దనులు+అగు= దుర్మార్గులయిన; తులువల= తుంటరుల; తలషపులు= ఆలోచనలు; 
కనుగొని= తెలిసికొని; ఏమణక= ఏ మాత్రం ఏమరుపాటు చెందక, ఎటువంటి పొరపాటు జరగకుండా; మెలంగ. 
గాన్‌+వలయున్‌+చుమీ!= (ప్రవర్తించాలి సుమా!. 


తాత్సర్యం: 'మన వంశం, మన (ప్రవర్తన, గొప్పదనం అన్నీ తెలిసిన పతివ్రతవు. దుర్మార్గులయిన తుంటరుల 
మనస్సులలోని చెడు ఆలోచనలను పసిగట్టి, ఎటువంటి ఏమరుపాటు లేకుండా ప్రవర్తించాలి సుమా!'. 


విశేషం: ధర్మజుడి మాటలలో దుర్మార్గులయిన తుంటరుల (ప్రసక్తి వచ్చింది. ఈ ్రస్తావనవలన కీచకుడి వృత్తాంతాన్ని తిక్కన 
స్ఫురింపజేశాడు: ధర్మజుడు వశ్యవాక్కని ధ్వనింపజేశాడు. పతివ్రత అయిన గృహిణివలననే వంశగౌరవం పెరుగుతుందనీ, 
గృహనీతి విద్య నిలుస్తుందనీ, అభ్యుదయాలు సిద్దిస్తాయనీ ధర్మజుడు చెప్పిన మాటలు కూడా సార్థకాలు. “మన వంశంబున 
వృత్తంబును” - ఆనందాశ్రమ(ప్రతి. 
క 'అనిన విని యాజ్ఞసేని యనాదర మందస్మిత సుందర వదనారవింద యయి యతని కిట్లనియె. 111 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; యాజ్ఞసేని= (ద్రౌపది; అనాదర= అనాదరంతో కూడిన; మందస్మిత= చిరునవ్వు 
చేత; సుందర= అందమయిన; వదన+అరవింద+అయి= ముఖపద్మం కలదయి; అతనికిన్‌= ధర్మరాజు(కు)తో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నది. 
తాత్పర్యం: ధర్మరాజు భయాన్ని (ద్రౌపది అర్థంచేసికొన్నది. అతడి మాటలకు స్పందించింది. చిరునవ్వుతో తన అనాదర 
భావాన్ని వ్యక్తం చేసింది. 
విశేషం: నవ్వులు అనేక రకాలు. మూలంలో లేని (ద్రౌపదియొక్క 'అనాదర మందహాసం” తిక్కన సృష్టి, ద్రౌపది నవ్వులో 'అనాదరణ' 
కనిపించటంలో * నాకు తెలియదా? మీ రంతగా చెప్పాలా?” అనే భావాలు వ్యక్తమవుతున్నాయి. “గతంలో ఎన్నో ఇబ్బందుల 
నుండి బయటపడిన నాకు ఇటువంటివి (క్రొత్తవి కావు. అయినా తుంటరులను నేను లెక్కచేయను. వారు నన్నేమి చేయలేరు. 
అది నాకు సమస్య కాదు'- అనే భావం నవ్వులో ధ్వనింప చేసింది. (ద్రుపదుడికి యజ్ఞసేనుడని మరొక పేరుంది. అతడి కుమార్తె 
యాజ్ఞసేని. తిక్కన ఈ పదాన్ని సాభిప్రాయంగా వాడాడు. 
క “ఆరయ నెందును గౌరవ । భారం బెడలంగనీక పాతివ్రత్యా 

చారము మై వర్తింతురు । సైరంద్రీ జాతివారు సౌజన్యమునన్‌. 112 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 53 
ప్రతిపదార్థం: ఆరయన్‌= బాగా పరిశీలిస్తే; సైరంధ్రీ జాతివారు= సైరంధ్రీ జాతివారు; ఎందును= ఎక్కడైనా; గౌరవభారంబు= 
మహత్తరమయిన మర్యాద; ఎడలంగన్‌+ఈక= పోనీకుండా; పాతివ్రత్య+ఆచారము మైన్‌= పతివ్రతకు తగిన ప్రవర్తనతో; 
సౌజన్యమునన్‌= మంచితనంతో; వర్తింతురు= ప్రవర్తిస్తారు. 


తాత్పర్యం: సైరంధ్రీజాతివారు గౌరవం కలవారు. తమ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుకొంటారు. సౌజన్యబుద్దితో 
ప్రవర్తిస్తారు. పాతివ్రత్యంతో నడచుకొంటారు. 


క కావున నుచితము లగు నా । కా వెంటం గొలిచి తిరుగునప్పుడు, మితభా 
షా విరచనమును, వ్రతసం । భా వనమును గౌరవంబు€ బాపభయంబున్‌.” 113 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; నాకున్‌= నాకు; ఆ వెంటన్‌= ఆ పనిమీద; కొలిచి తిరుగునప్పుడు= సేవించి తిరిగేవేళ; 
మిత భాషావిరచనమును= ముక్తసరిగా మాట్టాడటమున్నూ; వ్రతసంభావనమును= పాతివ్రత్య వ్రతాదరణమున్నూ, అజ్ఞాతవాసం 
యొక్క ఆంక్షలున్నూ; గౌరవంబున్‌= మర్యాదయున్నూ; పాపభయంబున్‌= పాపభీతియున్నూ; ఉచితములు+అగున్‌= (నాకు) 
తగినవిగా ఉంటాయి. 


తాత్పర్యం: సైరం(ధ్రిగా నేను నాకు తగిన పనులు చేస్తుంటాను. తక్కువగా మాటలాడతాను. పాతి వ్రత్యనియమాన్ని, 
అజ్ఞాతవాస కాలనియమాలను గుర్తుంచుకొంటాను. పాపభీతిని వదలిపెట్టను. గౌరవం కాపాడతాను.” 


క. అని చెప్పిన విని 'యగుంబొ'। మ్మని కైకొని ధర్శతనయు౯'డందటిమును ని 

ట్లనపాయత వర్తిల్లుద' । మని తమ్ములతోడ నిశ్చయంబుగం బలికెన్‌. 114 
ప్రతిపదార్థం: అని= అని; చెప్పినన్‌= చెప్పగా; విని= విని; అగున్‌+పొమ్ము= అవుతుందిలే (తెలుగులో సరేలే పో అని అంగీకారాన్ని 
తెలిపీ జాతీయం ఇది); అని= సరేనని; కైకొని= అంగీకరించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అందజణమును= అందరమూ; 


ఇట్టు= ఈ విధంగా; న+అపాయతన్‌= ఎటువంటి ఆపదలు లేకుండా; వర్తిల్లుదము= అజ్ఞాతవాసకాలంలో సంచరిద్దాం; అని= 
అని; తమ్ములతోడన్‌= తన తమ్ముళ్ళతో; నిశ్చయంబుగన్‌= నిర్దారణగా; పలికెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: [ద్రౌపది మాటలను విన్న ధర్మరాజు సరేనని ఒప్పుకొన్నాడు. అందరమూ నిరపాయంగా అజ్ఞాతవాసకాలాన్ని 

గడుపుదాం” అని తమ్ముళ్ళతో చెప్పాడు. 

వ. ఇవ్విధంబునంగార్యంబు నిర్ణయించి, 'మన యగ్నిహోత్రంబుల నెల్ల ధౌమ్యులు రక్షించువారు; వంటలవారును 
మహానసాధ్యక్షులును బాంచాలీపరిచారికలును ద్రుపదపురంబున నిలుచువారు; రథంబులుగొని 
యింద్రసేనాదులైన సారథులు ద్వారకానగరంబున కరుగువారు; వీ రెల్లను దమ్మెవ్వరైనను మన వార్త లడిగిరేని 
'ద్వైతవనంబున మమ్ము విడిచి పోయి రట యెటుంగి మనంగల వా' రని చెప్పి యిత్తెజింగున నభ్యంతర 
పరివారంబు నెల్ల నియోగించి వీడుకొలిపె; నయ్యవసరంబున ధౌమ్యుండు పాండుకుమారుల కి ట్లనియె.1 15 

ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ పద్దతిలో; కార్యంబు= అజ్ఞాతవాసకాలంలో మెలగవలసిన పద్దతిని (కర్తవ్యాన్ని); నిర్ణయించి= 


నిశ్చయించుకొని; మన= మనయొక్క; అగ్నిహోత్రంబులన్‌ ఎల్లన్‌= అగ్నిహోత్రాలనన్నింటిని; ధౌమ్యులు= ధౌమ్యుడు (బహువచనం 
గారవవాచకం); రక్షించువారు= రక్షిస్తారు; వంటవారును= వంటలవారు; మహానస+అధ్యక్షులును= వంటశాలకు అధిపతులు; 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాంచాలీ పరిచారికలును= (ద్రౌపది సేవకురాండ్రు; (ద్రుపదపురంబునన్‌= (ద్రుపద మహారాజు పట్టణమయిన అహిచ్చత్రమనే 
నగరంలో; నిలుచువారు= ఉంటారు; రథంబులు+కొని= రథాలను తీసికొని; ఇంద్రసేన+ఆదులు+ఐన సారథులు= ఇంద్రసేనుడు 
మొదలయిన సారథులు; ద్వారకా నగరంబునకున్‌= ద్వారకా నగరానికి; అరుగువారు= వెళ్ళుతారు; వీరు+ఎల్లను= వీరందరూ; 
తమ్మున్‌= తమను; ఎవ్వరు+ఐననున్‌= ఎవరైనా; మనవార్తలు= అజ్ఞాతవాస (ప్రదేశం గురించిగాని, పాండవుల భావికర్తవ్యాన్ని 
గురించిగాని; అడిగిరి+ఏనిన్‌= అడిగినట్టయితే; ద్ర్వైతవనంబునన్‌= ద్వైతవనంలో; మము శన్‌+విడిచి= మమ్మల్ని వదలిపెట్టి; పోయిరి= 
వెళ్ళారు; అట= ఆపై; ఎణుంగము= (తర్వాతి సంగతి) తెలియదు; అనన్‌+కలవారు= అని చెప్పవలెను; అని, చెప్పి= అని పలికి; 
-ఈ+ తెజంగునన్‌= ఈ విధంగా; అభ్యంతర పరివారంబు+ఎల్లన్‌= అంతఃపురాలలో పనిచేసే ఆంతరంగిక సిబ్బందినంతటిని; 
నియోగించి= నియమించి; వీడుకొలిపెన్‌= పంపివేశాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ధౌమ్యుండు= పాండవుల 
పురోహితుడ యిన ధౌమ్యుడు; పాండుకుమారులకున్‌= పాండు మహారాజు కుమారులయిన ధర్మరాజాదులకు; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ధర్మరాజు కర్తవ్యం నిశ్చయించాడు. ఆటుపై అగ్నిహోత్రరక్షణకు ధౌమ్యుడిని నియోగించాడు. వంటలవారు, 
పాంచాలీ పరిజనం (ద్రుపదుడి నగరానికి వెళ్ళాలని చెప్పాడు. ఇంద్రసేనుడు మొదలయిన సారథులు ద్వారకా నగరానికి 
వెళ్ళాలని ఆదేశించాడు. ఎవరయినా మా గురించి వివరాలు అడిగితే 'ద్వైతవనంలో మమ్మల్ని వదలిపెట్టి వెళ్ళారు. ఆ 
తరువాతి సంగతి మా కేమీ తెలియదు' అని చెప్పాలి - అని ఆదేశించాడు. ఆభ్యంతర పరివారాన్ని పంపివేశాడు. ఆ 
తరువాత ధౌమ్యుడు పాండవులతో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. “దుపదుల రాజధాని గంగకుత్తరమున అహిచ్చ(త్రమై యుండెను. అహిచ్చ(త్రము (ప్రస్తుతమున సంయుక్త ప్రాంతమందలి 
రామాపురమునకు సమీపమున గలదు. (ద్రుపదుని మజీయొక రాజధాని కాంపిల్యము. ఇది గంగకు పడమటి యొడ్డున 
నుండవచ్చును”- (చర్ల నారాయణశా'స్తి- మహాభారతమీమాంస-మూడవభాగము (1984, పు. 231). 


2. 'రక్షించువారు, నిలుచువారు, అడుగువారు' మొదలైన విధ్యర్థక [క్రియలు ధర్మజుడి ప్రభుతను వ్యక్తంచేస్తూ ప్రభు 
సమ్మితంగా' రాణిస్తున్నాయి. 


3. రాజు కు-బాహ్యపరివారం, ఆభ్యంతరపరివారం, ఆత్మీయపరివారం-అని మూడురకాల పరివారాలుంటాయి. 
ధర్మజుడివెంట తమ తమ అగ్నిహోత్రాలతోసహా అనుసరిస్తున్న విప్రవర్యులు బాహ్యపరివారం. వీరు సేవకులు కారు. 
మిత్రులవంటివారు. సేవకవృత్తిలో ఉండి రాజును సేవించే ఆంతరంగికులు ఆభ్యంతరపరివారం. ఈ వచనంలో చెప్పబడిన 
వారే, ధౌమ్యుడు పురోహితుడు. అతడు ఆత్మీయపరివారంలో చేరతాడు. ఒక్కొక్కపరివార వర్గం పాండవులను వీడిపోయే 
క్రమం చెప్పటంలో తిక్కన (ప్రదర్శించిన లోకజ్ఞత విశిష్టం. ధర్మరాజు (బ్రాహ్మణులకు నమస్కరిస్తూ కన్నీళ్ళతో సాగనంపాడు. 
(1.46.57); ఆభ్యంతర పరివారాన్ని ఆజ్ఞాపించి సాగనంపాడు (1.115); ధౌమ్యుడిని అగ్నిహో(తుడి వలె గౌరవిస్తూ (ప్రదక్షిణ 
నమస్కారాలు చేసి సెలవుతీసికొని వెళ్ళిపోయాడు (1.146.147). ధర్మజుడి జొచిత్యవర్తనానికి ఈ మూడువీడ్కోలులు ముచ్చటైన 


ఉదాహరణలు. (సంపా.) 


ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెటింగించుట (సం.4-4-6) 


క. “ఎటింగెడు వారికి నైనను । గజిపక తక్కరుచిత ప్రకారము శుభముం 
గొజిలు హితు; లట్లగుట నం । దటికును జెప్పంగ వలయు. దగియెడు బుద్దుల్‌. 116 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 55 
ప్రతిపదార్థం: ఎటిణౌడువారికిన్‌+ఐనను= తెలిసినవారికయినా; ఉచిత (ప్రకారము= తగిన పద్దతిలో; శుభమున్‌= శుభమును; 


కొణలు= కోరే; హితులు= స్నేహితులు, మేలు కోరేవారు; కణపక తక్కరు= ఉపదేశం చేయకుండా వదలిపెట్టరు; అట్టు+అగుటన్‌= 
అందుచేత; తగియెడు బుద్దుల్‌= ఉచితమైన నీతులు, హితోక్తులు; అందణకును= అందరికి; చెప్పంగవలయున్‌= చెప్పాలి. 


తాత్సర్యం: లోకంలో తెలిసినవా రెందరో ఉండవచ్చును. కాని, (శ్రేయోభిలాషులయినవారు అటువంటివిజ్ఞులకు కూడా 
బుద్దులు చెప్పకుండా ఉండలేరు. అందుచేత అదనెరిగి అందరికీ తగిన బుద్దులు చెప్పవలసిందే. 


వ. _ అదియునుం గాక. 117 
ప్రతిపదార్దం: అదీ కాక. 
ణి 


తే. కౌరవాన్వయజాతులై గారవమున. । బెరి(గినట్టి మీ రొండొక నరునిం గొలిచి 
వ అ జ 
మసలి వర్తిల్లి మానావమానములకు । నోర్షి, యడ(కువతోడన యునికి యరిది. 118 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయజాతులు+ఐ= కౌరవ వంశంలో పుట్టినవారై; గారవమునన్‌= గౌరవంతో, గొప్పతనంతో; పెరింగిన 
అట్టి మీరు= పెరిగినటువంటి మీరు; ఒండొక= మరొక; నరునిన్‌= మానవమా(త్రుని; కొలిచి= సేవించి; మసలి వర్తిల్లి= అణగిమణగి 


నడచుకొని; మాన+అవమానములకున్‌= గౌరవానికీ, అవమానానికీ; ఓర్చి= సహించుకొని; అడ(కువ తోడన్‌+అ= అణగిమణగి 
వినయంతో; ఉనికి= ఉండటం; అరిది= కష్టం. 


తాత్సర్యం: మీరు కురువంశంలో పుట్టినవారు. గౌరవంగా పెరిగినవారు. మీవంటివారు మరొక సామాన్య 
మానవమా(త్రుడిని సేవిస్తూ మానావమానాలు సహిస్తూ అణగిమణగి సవినయంగా ఉండటం వీలుకాని పని. 


క. వాలి వివిధా స్త విద్యా। జ్వాలల వెలుగొందు పాండవజ్వలనం బా 

భీలత మండం దొడరిన(। గాల విరోధంబు మటిచి కార్యము దప్పున్‌. 119 
ప్రతిపదార్థం: వాలి= విజృంభించి; వివిధ+అ(స్తవిద్యాజ్యాలలన్‌= అనేకరీతులయిన అగస్రవిద్యలనే మంటలతో; వెలుగొందు= 
(ప్రకాశించే; పాండవజ్వలనంబు= పాండవు లనే అగ్ని; కాలవిరోధంబు మజచి= ప్రతికూలరూపమయిన కాలాన్ని మరిచి; ఆభీలతన్‌= 


భయంకరంగా; మండన్‌+తొడరినన్‌= మండటం మొదలు పెట్టితే; కార్యమున్‌+తప్పున్‌= అజ్ఞాతవాసంలో రహస్యంగా జీవితం 
గడపవలసిన కార్యం చెడిపోతుంది. 


తాత్పర్యం: వివిధా(స్రాలు మంటలవంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నులవంటివారు. అటువంటి పాండవులు 
కాలవిరోధాన్ని మరచిపోకూడదు. కాదని మరచి మండిపడితే అనగా బాహాటంగా పరాక్రమాదులను ప్రదర్శిస్తే తమ 
ఉనికిని బహిర్గతం చేసికొంటారు. అజ్ఞాతవాసం భంగమవుతుంది. కార్యం చెడిపోతుంది. 


విశేషం: అలం: రూపకం. పాండవులు మొదట ఆయుధాలను దాచిపెట్టుకొనాలి అని సూచన. (సంపా) 


వ. కావునమీకునప్రమాదార్థంబుగా నా నేర్చిన విధంబున నుపదేశం బవశ్యకర్తవ్యంబు; రాజులం గొలిచి యెమ్మెయి 
నయినను బ్రదుకు జనంబులు గీడునుం బొరయకుండునట్టి సాధారణ నీతి సంక్షేప రూపంబున నెజింగించెద 
సావధానులరయి వినుండు. 120 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; మీకున్‌= మీకు; అప్రమాద+అర్థంబు= ఏమరుపాటు కలుగకుండా; నా నేర్చిన విధంబునన్‌= 
నే నెరిగిన రీతిని; ఉపదేశంబు= హితవు చెప్పటం; అవశ్య కర్తవ్యంబు= తప్పక చేయదగినపని; రాజులన్‌+కొలిచి= (ప్రభువులను 
సేవించి; ఏ+మెయిన్‌+అయినను= ఏ విధంగానయినా; (బ్రదుకు, జనంబులు= జీవితాన్ని గడిపేవారు; కీడునున్‌+పారయక+ 
ఉండునట్టి= హాని కలుగకుండా ఉండే; సాధారణనీతి= సామాన్యంగా పాటించేవర్తన విధానం; సంక్షేపరూపంబునన్‌= సంగ్రహంగా; 
ఎజీంగించెదన్‌= తెలుపుతాను; సావధానులరు+అయి= ఏకా(గచిత్తం కలవారై; వినుండు= వినండి. 


తాత్సర్యం: మీకు ఎటువంటి ప్రమాదం కలుగకుండా ఉండాలని నా ఆశయం. అందుచేత నాకు చేతనయిన విధంగా 
ఉపదేశం చేస్తాను. రాజులను సేవించి జీవించే వారు కడు జాగ్రత్తగా ఉండాలి. అందువలన రాజసేవలో ఇబ్బందులకు 
లోనుగాని విధంగా సాధారణనీతిని సంగ్రహంగా చెప్పుతాను. (శ్రద్దగా వినండి. 


క. తగ జొచ్చి తనకు నర్హం । బగు నెడ( గూర్చుండి రూప మవికృతవేషం 
బుగ సమయ మెటింగి కొలిచిన । జగతీవల్లభున కతండు సమ్మాన్యు. డగున్‌. 121 


ప్రతిపదార్థం: తగన్‌= తగినట్టు; చొచ్చి= సభాప్రాంగణంలోకి ప్రవేశించి; తనకున్‌= తనకు; అర్హంబు+అగు+ఎడన్‌= తగినచోట; 
కూర్చుండి= కూర్చొని; రూపము= తన రూపం; అవికృతవేషంబుగన్‌= వికారం కాని వేషం కలిగి ఉండేటట్టు; సమయము+ఎటి6 
గి= సమయం తెలిసికొని; కొలిచినన్‌= సేవించినట్టయితే; జగతీవల్లభునకున్‌= రాజుకు; అతండు= అతడు; సమ్మాన్యుండు+అగున్‌= 
గారవించదగినవాడవుతాడు. 


తాత్సర్యం: తగిన పద్దతిలో సభలోనికి అడుగుపెట్టాలి. తన స్టానానికి తగిన ఆసనంలో కూర్చొనాలి. తన రూపంగాని 
వేషంగాని వికృతంగా ఉండకుండా చూచుకొనాలి. సమయం తెలిసికొని మసలుకొంటూ సేవించాలి. అట్టా చేయగల 
వ్యక్తి రాజుకు గౌరవార్డుడౌతాడు (రాజు యొక్క గౌరవానికి పాతుడౌతాడు). 


విశేషం: రాజులు సహజంగా అధికారదర్పంవలన తరచూ కోపపడతారు. కొలువుకూటంలో అంగీకారం లేక (ప్రవేశించడం వారి 
ఆగ్రహానికి కారణమవుతుంది. అట్లాగే అర్హతలకు అనుగుణంగా వేసిన ఆసనాలు గుర్తించి తన తాహతుకు తగిన స్థలంలో కూర్చొనాలి. 
లేకపోతే మర్యాదను అతి(క్రమించినట్లవుతుంది. సభలో రాజు ప్రసంగించేవేళ సమయం చూసి తనకు అవకాశం కలిగినప్పుడు 
మా(త్రమే మాట్లాడటం మంచిది. లేకుంటే అనవసర (ప్రసంగ మవుతుంది. సభలోనివారు నాగరకులు. నాగరకుల వేషానికి 
భిన్నంగా వేషధారణ పనికిరాదు. అంతేకాకుండా వికృతవేషంతో (ప్రవేశించడం “ఎబ్బెట్టుగా” కూడా ఉంటుంది. 


క. 'నరనాథుం గొలిచి యలవడ.। దిరిగితి నా కేమి యనుచు. దే(కువ లేమిన్‌ 
మరియాద దప్ప మెలగిన(। బురుషార్ధంబునకు హాని పుట్టకయున్నే? 122 
ప్రతిపదార్థం: నరనాథున్‌= రాజును; కొలిచి= సేవించి; అలవడన్‌= మిగుల పరిచితుడయ్యేటట్టు; తిరిగితిన్‌= తిరిగాను; నాకున్‌= 


నాకు; ఏమి?= ఏమౌతుంది?; అనుచున్‌= అంటూ; తేంకువ లేమిన్‌= జంకు గొంకు లేకుండా; మరియాద+తప్పన్‌+*మెలంగినన్‌= 
హద్దుమీరి (ప్రవర్తిస్తే; పురుషార్థంబునకున్‌= పురుష ప్రయోజనానికే; హాని+పుట్టక+ఉన్న?= కీడు కలగకుండా ఉంటుందా?. 


తాత్పర్యం: నేను రాజు కొలువులో ఉన్నాను. రాజుతో చనువుగా తిరుగుతున్నాను. నా కేమిటి?- అని అనుకొంటూ 
నిర్భయంగా మర్యాద నతి(క్రమించి నడచుకొంటే మొదటికే మోసం వస్తుంది. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 57 
ఉ. రాజగ్భృహంబుకంటె నభిరామముగా నిలు గట్టం గూడ, దే 
యోజ నృపాలు( డాకృతికి నొప్పగు వేషము లాచరించు, నే 
యోజ విహారముల్‌ సలుప నుల్లమునం గడువేడ్కసేయు, నే 
యోజ విదగ్గు(డై పలుకు; నొడ్డులకుం దగ దట్లు సేయంగన్‌. 123 


ప్రతిపదార్థం: రాజగృహంబుకంటెన్‌= రాజుగారి ఇంటికన్నా; అభిరామముగాన్‌= అందంగా; ఇలు= ఇల్లు; కట్టన్‌+కూడదు= 
కట్టగూడదు; నృపాలు(డు= రాజు; ఏ+ఓజన్‌= ఏరకంగా; ఆకృతికిన్‌= ఆకారానికి; ఒప్పు+అగు= తగిన; వేషములున్‌= వేషధారణలు; 
ఆచరించున్‌= ఆచరిస్తాడో; ఏ+ఓజన్‌= ఏ విధంగా; విహారముల్‌= విహారాలను; చలుపన్‌= చేయడానికి; ఉల్లమునన్‌= మనస్సులో; 
కడువేడ్క+చేయున్‌= బాగా ఇష్టపడుతాడో; ఏ+ఓజన్‌= ఏ విధంగా; విదగ్గుండు+ఐ= నేర్చరియై; పలుకున్‌= మాట్లాడతాడో; 
ఒడ్డులకున్‌= ఇతరులకు; అట్టు చేయంగన్‌= ఆ విధంగా చేయటం; తగదు= తగదు. 


తాత్పర్యం: రాజుగారి ఇంటికన్నా అందంగా ఇల్లు కట్టుకొనకూడదు. రాజుగారి వేషధారణ పద్దతిలో తాను దుస్తులు 
తొడుగుకొనకూడదు. రాజు చేసే విహారంవలె తానూ విహరించకూడదు. రాజు మాట్లాడే పద్దతిలో తాను మాట్లాడటం 
తగదు. 

నిశేషం: రాజులు సహజంగా అందరికంటె అధికంగా ఉండాలని అనుకొంటారు. రాజసం వారి లక్షణం. అందుచేత సేవకులు 
రాజుకంటె ఎందులోనూ అధికులుగా ఉండరాదు. రాజభవనంకంటె ఎత్తెన భవనాన్ని సేవకుడు కట్టుకుంటే సంపదలో రాజుకంటె 


మించిన వాడనే స్ఫూర్తి కలుగుతుంది. అది ఆర్థికమైన ఆధిక్యం. వేషధారణం వైభవానికీ, విహారం విలాసానికీ సంబంధించినవి. 
ఆయా రంగాలలో కూడా సేవకుడు తన ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా అణకువతో జీవించటం మంచిది. (సంపా.) 


కు పుత్రులు పాత్రులు భ్రాతలు । మిత్రు లనరు రాజు లాజ్ఞ మిగిలిన చోటన్‌ 

శత్రుల కాం దమయలుకకు(। బాత్రము సేయుదురు నిజశుభస్థితి పొంటెన్‌. 124 
ప్రతిపదార్థం: రాజులు= రాజులు; ఆజ్ఞ= తమ ఆజ్ఞ; మిగిలినచోటన్‌= అతిక్రమించే చోట; పుత్రులు= కొడుకులు; పౌత్రులు= 
మనుమళ్ళు; (భ్రాతలు= సోదరులు; మిత్రులు= స్నేహితులు; అనరు= అని భావించరు; నిజశుభస్థితి పొంటెన్‌= తన భద్రమైన 
స్థితికొరకు; శత్రువులు+ఐన= శత్రువులే; కాన్‌= అయినట్టుగా; తమ అలుకకున్‌= తమ కోపానికి; పాత్రము+చేయుదురు= 
గురిచేస్తారు. 
తాత్సర్యం: తమ ఆజ్ఞను మీరినవారిని కొడుకులనిగాని, మనుమలనిగాని, సోదరులనిగాని, స్నేహితులనిగాని రాజులు 
పరిగణించరు. తమ మేలుకొరకు, భద్రతకొరకు వారిని శత్రువులుగానే పరిగణిస్తారు. కోపం పెంచుకొని వారి అంతు 
చూస్తారు. 
విశేషం: రాచరికం ముళ్ళకిరీటం వంటిది. రాజకీయాలలో నీతిని పాటించేవారు అరుదు. అందువలన రాజశాసనాన్ని ధిక్కరించే 
వాడెవ్వుడైనా రాజధిక్కారం చేసినవాడె బొతాడు. ధిక్కారాన్ని రాజు సహించడు. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టవలెనని- పుత్రుడైనా, 
తమ్ముడైనా, మి(త్రుడైనా, పౌత్రుడైనా అతడిని శత్రువుగానే భావించి ని[గ్రహిస్తాడు. కోపించి చంపుతాడుకూడా, కాబట్టి రాజాజ్ఞాధిక్కారం 
సేవకుడికి హానికరం. (సంపా.) 
క. చనువాని చేయుకార్యం । బున కడ్డము సొచ్చి నేరుపున మెలంగుచుందా 

నును బయింబూసికొనుటం దన । మును మెలంగిన మెల(కువకును ముప్పగు( బిదపన్‌. 125 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: చనువాని చేయుకార్యంబునకున్‌= చెల్లుబడి కలిగినవాడు చేసేపనికి; అడ్డము+చొచ్చి= అడ్డుగా ప్రవేశించి; నేరుపునన్‌= 
నేర్పుతో; మెలంగుచున్‌= (ప్రవర్తిస్తూ; తానును= తాను; పయిన్‌+పూనుకొనుటన్‌= తగుదునమ్మా అంటూ ఆ పనిని మీదవేసికొనటం; 
పిదపన్‌= ఆ తరువాత; తన= తనయొక్క; మును= ముందు; మెలంగిన= ప్రవర్తించిన; మెల(కువకును= జాగరూకతతో కూడిన 
ప్రవర్తనకుకూడా; ముప్తు+అగున్‌= ముప్పే అవుతుంది. 


తాత్పర్యం: ఏదయినా సరే సాధించుకొనగలిగిన సమర్భుడి పనికి అడ్డు వెళ్ళకూడదు. అట్టా అడ్డువెళ్ళి తగుదునమ్మా 
అంటూ ఆ కార్యాన్ని మీదవేసికొని, నేర్పును ప్రదర్శిస్తూ పూసుకుతిరిగితే అసలుస్థితికి కూడా ముప్పురాక తప్పదు. 


ఆ. రాజునొద్దంబలువురకు సంకటంబు గాం దిరుగు పనుల నెంత తేజ మయిన 
వాని బుద్ది గలుగు వా రొల్ల; రవి మీ(ద(। జేటు తెచ్చు టెట్లు సిద్ద మగుట. 126 


ప్రతిపదార్థం: రాజు+ఒద్దన్‌= రాజుదగ్గర; పలువురకున్‌= అనేకులకు; సంకటంబు+కాన్‌= ఇబ్బంది కలిగేటట్టు; తిరుగుపనులన్‌= 
మెలగే పనులవలన; ఎంత తేజము+అయినన్‌= ఎంతతేజస్సు ఉన్నా; అది= ఆ (ప్రవర్తన; మీందన్‌= తర్వాతికాలంలో; చేటు 
తెచ్చుట= ఇబ్బంది కలిగించటం; సిద్దము+అగుటన్‌= తథ్యం కావటం చేత, వానిన్‌= ఆ పనులకు; బుద్దికలుగువారు= 
తెలివయినవారు; ఒల్లరు= అంగీకరించరు. 


తాత్సర్యం: రాజుతో సన్నిహితంగా ఉండటంలో తప్పు లేదు. కాని, రాజువద్ద ఉండే చాలామందికి కష్టం కలిగించే 
పనులలో మా(త్రం జోక్యం పనికిరాదు. అటువంటి పనులవలన సేవకుడి శక్తి బహిర్గతం కావచ్చును. కాని, ఆ తర్వాత 
హాని కలగటం మా(త్రం తథ్యం. అందుచేత తెలివిగలవారు అటువంటి పనులకు ఇష్టపడరు. 


క్ర ఊరక యుండక, పలువుర । తో రవ మెసంగంగం బలుక€ దొడరకయు, మదిం 
జేరువ గల నాగరికులు(। దారు6గలసి పలుక వలయు ధరజీశుకడన్‌. 127 


ప్రతిపదార్థం: ధరణీ+ ఈశుకడన్‌= రాజుదగ్గర; ఊరక+ఉండక= మౌనంగా ఉండక; పలువురతోన్‌= చాలమందితో; రవము+ఎసం 
గంగన్‌= ఆర్భాటాలు ప్రకటిస్తూ; పలుకన్‌+తొడరకయున్‌= మాటలాడటం మొదలుపెట్టక; మదిన్‌= మనస్సులో; చేరువ= సాన్నిహిత్యం; 
కల= కలిగిన; నాగరికులున్‌= నాగరికులును; తారున్‌= తామును; కలసి= కలసి; పలుకవలయున్‌= మాట్లాడటం సబబు. 


తాత్సర్యం: రాజు దగ్గర మౌనంగానూ ఉండకూడదు. అట్టా అని పదిమందితో ఆర్భాటంగా మాట్లాడటం పనికిరాదు. 
తనకు దగ్గరివారైన కొలువుకాండ్రతో కలిసి తాను రాజుతో మాట్లాడటం సబబు. 


క. వేటొక తెటి(గున నొరులకు । మాటాడక యునికి లెస్స మనుజేంద్రుకడం; 
దీటిమి గల చోటులందా । మీటి కడంగి వచ్చి పంపు మెయికొన వలయున్‌. 128 


ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్రుకడన్‌= రాజుదగ్గర; ఒరులకున్‌= ఇతరులకు; వేజొక తెజంగునన్‌= ఇంకొకపద్దతిలో, వ్యతిరేక 
ధోరణిలో; మాణు+ఆడక+ఉనికి= సమాధానం (బదులు) చెప్పకుండా ఉండటం; లెస్స= మంచిది; తీఖమి= అక్కర; కలచోటులన్‌= 
ఉన్నచోటులలో; తాన్‌= తానే; మీటీ కడంగి వచ్చి= పూనుకొని ముందుకు వచ్చి; పంపు= రాజాజ్ఞను; మెయికొనవలయున్‌= 
అంగీకరించాలి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 59 
తాత్సర్యం: తాను రాజుదగ్గర ఉన్నప్పుడు వ్యతిరేకత తోచే విధంగా ఇతరులకు సమాధానం చెప్పకూడదు. అవసరం 
ఏర్పడితే మాత్రం తనంతట తానే ముందుకు వచ్చి రాజాజ్ఞను నిర్వర్తించాలి. 

Sy 


చ. ధరణిపు చక్క( గట్టెదురు దక్కి పిటుందును గాని యట్లుగా 
నిరుగెలనం దగం గొలిచి యే మనునో, యెటు సూచునొక్కొ! యె 
వ్వరి దెస నెప్పు డే తలపు వచ్చునొ యీతని కంచు. జూడ్కిసు 
స్థిరముగ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్‌. 129 


ప్రతిపదార్థం: ధరణిపు= రాజుయొక్క; చక్కన్‌= సమక్షంలో; కడు+ఎదురు+దక్కి= సూటియైన ఎట్టఎదుట ఉండటాన్ని వదలిపెట్టి; 
పియిందును= వెనుకవైపును; కాని+అట్టుగాన్‌= కాని విధంగా; ఇరు+కెలనన్‌= రెండుపక్కలా; తగన్‌= తగునట్లు; కొలిచి= 
సేవించి; ఏమి+అనునో= ఏమి అంటాడో; ఎటు చూచున్‌+ఒక్కొ= ఎటువైపు చూస్తాడో; ఈతనికిన్‌= ఈతనికి (రాజుకు); 
ఎవ్వరిదెసన్‌= ఎవరి పట్ట; ఎప్పుడు= ఎప్పుడు; ఏ తల(పు= ఎటువంటి అభిప్రాయం; వచ్చునొ= వస్తుందో (కలుగుతుందో); 
అంచున్‌= అంటూ; చూడ్కి= చూపు; సుస్థిరముగన్‌= నిశ్చలంగా; తత్‌+ముఖంబునన= ఆ రాజు ముఖంమీదనే; చేర్చుచున్‌= 
ఉంచుతూ; కొల్వునన్‌= సభలో; ఉండుట= ఉండటం; నీతి= న్యాయం. 


తాత్సర్యం: కొలువులో రాజుకు మరీ ఎట్టఎదురుగానూ ఉండకూడదు. అట్లాగని వెనుకవైపూ ఉండకూడదు. ఏదో ఒక 
ప్రక్కన నిలబడి సేవించాలి. ఏమంటాడో, ఎటు చూస్తాడో, ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో - 
మొదలయిన భావాలను మనసులో ఉంచుకొని రాజుముఖంమీదనే దృష్టి సారించి సభలో మెలగాలి. 


క. నగకళులలోపలి మాటలు | దగునే వెలి నుగ్గడింప( దన? కేర్పడ నొం 
డుగడం బుట్టిన బతి విన । నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్‌. 130 
ప్రతిపదార్థం: నగళులలోపలి= అంతఃపురాలలోని; మాటలు= మాటలు; వెలిన్‌+ఉగ్గడింపన్‌= పైకి చెప్పటం (బయట పెట్టటం); 


తనకున్‌= తనకు(సేవకుడికి); తగునే?= తగునా?; ఏర్పడన్‌= స్పష్టంగా; ఒండుకడన్‌+పుట్టినన్‌= మరో చోట (అటువంటి మాటలు 
వినటం) సంభవిస్తే; పతి= రాజు; వినన్‌+అగు= వినదగిన; పని= విషయం; ఆతనితోడన్‌= రాజుతో; చెప్పెడిది+కాక= చెప్పాలి. 


తాత్సర్యం: అంతఃపురాలలోని మాటలు ఎప్పటికీ బయటపెట్టరాదు. ఇతరత్రా మరెక్కడయినా రాజుకు సంబంధించిన 
మాటలు వింటే ముందు ఆలోచించాలి. ఆ తరువాత ఆ మాటలు రాజు వినదగినవయితే చెప్పాలి. 


విశేషం: అంతఃపుర విశేషాలు బయట పాొక్కితే ఆరా తీస్తారు. చెప్పినవాని ప్రాణం నిలవదు. అలాగే సేవకుడు ఇతరత్రా తనకు 
తెలిసిన విషయం రాజుకు చెప్పకపోయినా తప్పే. అయితే సేవకుడు అందులో కొంత విచక్షణ చూపాలి. విన్న మాటలలో అసలు 
నిజం తెలిసికొనాలి. ఆ తరువాత రాజుకు చెప్పదగినదా కాదా అని ఆలోచించాలి. రాజు వినదగినదయితేనే చెప్పాలి. అనవసరమయిన 
విషయం చెప్పరాదు. రాజుకు అ(ప్రియమయిన విషయం ఎపుడూ చెప్పరాదు. 


క. అంతిపురము చుట్టటికం ।బెంతయు( గీ, డంతకంటె నెగ్గు తదీయో 
పాంత చర కుబ్ద వామన । కాంతాదులతోడి పొందుకలిమి భటునకున్‌. 131 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భటునకున్‌= సేవకునికి; అంతిపురము చుట్టణికంబు= అంతఃపురంతో చుట్టరికం; ఎంతయున్‌+కడు= ఎంతో 
హాని కలిగిస్తుంది; తదీయ+ఉపాంతచర= అంతఃపుర సమీపంలో తిరిగే; కుబ్బవామన కాంతాదులతోడి= గూనివారు, పొట్టివారు, 
పరిచారికలు మొదలయిన వారితో; పొందు కలిమి= స్నేహం కలిగి ఉండటం; అంతకంటెన్‌= అంతకంటే; ఎగ్గు= కీడు. 


తాత్సర్యం: భటుడికి అంతఃపురంతో సంబంధం మంచిది కాదు. హానికారి. అక్కడ తిరిగే గూనివారు, వామనులు, 
పరిచారికలు మొదలగువాళ్ళతో స్నేహం అంతకంటె కీడు కలిగిస్తుంది. 


ఆ. ఉత్తమాసనములు, నుత్కుష్ట వాహనం । బులును గరుణ6 దమకు భూమిపాలు. 
డీక తార యెక్కుటెంతటి మన్నన । గలుగువారికైనం గార్య మగునె? 132 


ప్రతిపదార్థం: ఉత్తమ+ఆసనములున్‌= (శ్రేష్టమయిన ఆసనాలును (గద్దెలు); ఉత్కృష్టవాహనంబులును= మహనీయమయిన 
వాహనాలు (ఏనుగులు గుర్రాలవంటివి); కరుణన్‌= దయతో; తమకున్‌= తమకు; భూమిపాలు(డు= రాజు; ఈక= ఇవ్వకుండానే; 
తారు+అ= తామే; ఎక్కుట= ఎక్కటం; ఎంతటి= ఎంత ఎక్కువ; మన్నన= గౌరవం; కలుగువారికిన్‌+ఐనన్‌= కలవారికయినా; 
కార్యము+అగునె?= చేయదగింది జాతుందా? (కాదు). 


తాత్సర్యం: రాజు అను[గ్రహిస్తేనే ఆసనాలు అధిరోహించాలి. అట్లాగే వాహనాలు కూడా. రాజాను[గ్రహం లేకుండ 
శ్రేష్టమైన ఆసనాలు పెద్ద పెద్ద వాహనాలు తమంతట తాము ఎన్నుకొనటమో, అధిరోహించటమో ఎంతగా రాజగౌరవం 
పొంది ఉన్న వారికైనా పనికిరాదు. 


క మన్నన కుబ్దక, యవమతి। దన్నొందిన స్రుక్కంబడక, ధరణీశుకడన్‌ 
మున్నున్న యట్ల మెలంగిన | యన్నరునకు శుభము లొదవు నాపద లడంగున్‌. 133 


ప్రతిపదార్థం: మన్ననకున్‌= రాజు చేసిన గౌరవానికి; ఉబ్బక= పొంగిపోకుండా; అవమతి= అవమానం; తన్ను+ఒందినన్‌= 
తనకు కలిగితే; 'స్రుక్కంబడక= (కుంగిపోకుండా; ధరణీశుకడన్‌= రాజుదగ్గర; మున్ను= పూర్వం; ఉన్న+అట్టు+అ= ఉన్నట్టే; మెల 
గిన= (ప్రవర్తించినట్టి; ఆ+నరునకున్‌= ఆ మనుష్యునకు; శుభములు= శుభాలు; ఒదవున్‌= కలుగుతాయి; ఆపదలు= ఆపదలు; 
అడంగున్‌= అణగిపోతాయి. 


తాత్సర్యం: రాజు తనను గౌరవించాడని ఉబ్బిపోరాదు. అవమానించాడని [క్రుంగిపోరాదు. ఆ రెండింటిని లెక్కించక 
వెనుకటివలెనే రాజుదగ్గర ప్రవర్తించే సేవకులకు మంచి జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. 


క. జనపతి యెవ్వరి నైనను । మనుప( జెజటుపం బూనియునికి మది దెలియ నెటిం 
గిన యేనిందాను వెలిపు । చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్‌? 134 


ప్రతిపదార్థం: జనపతి= రాజు; ఎవ్వరిన్‌+ఐనను= ఎవ్వరినైనా; మనుపన్‌= రక్షించడానికి గాని; చెణుపన్‌= చంపటానికిగాని; 
పూని+ఉనికి= సంసిద్దుడుగా ఉన్నాడని; మదిన్‌= మనసులో; తెలియన్‌+ఎటింగిన+ఏనిన్‌= బాగా తెలిసినప్పటికీ; దానిన్‌= దానిని; 
ఎట్టి పాలసుండును= ఎంత మూఢుడయినా (అవివేకి అయినా); మునుమున్ను= ముందుగానే; తాను= తాను; వెలిపుచ్చునె?= 


బయట పెట్టుతాడా? 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 61 
తాత్సర్యం: ఒక వేళ రాజు ఎవరినైనా సంరక్షించాలని అనుకొనవచ్చును. లేదా శిక్షించాలని అనుకొనవచ్చును. ఆ 
విషయాలు తనకు తెలిసినా, అవి అమలు కాకముందే సేవకుడైనవాడు తనంతట తాను బయటపెట్టేవాడు మూర్చుడు. 


విశేషం: 'నెజింగెనయేనిం - ఆనందాశ్రమ (గ్రంథమాల ప్రతి. 


ఉ. ఎండకు వాన కోర్షి, తనయిల్లు ప్రవాసపుంజోటు నాక, యా 
కొండు, నలంగుదున్‌, నిదురకుం దటి దప్పెడు, డప్పి పుట్టె, నొ 
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా 
తం డొక చాయ చూపినను దత్సరతం బని సేయు టొప్పగున్‌. 135 


ప్రతిపదార్థం: ఎండకున్‌= ఎండకూ; వానకున్‌= వానకూ; ఓర్భి= ఓర్చుకొని; తన ఇల్లు, ప్రవాసము+చోటు నాక= ఇది తనయిల్లు, 
ఇది పరాయి చోటు అనుకొనకుండా; ఆ కొండున్‌= ఆకలిగొందును; నలంగుదున్‌= నలిగి (ఆలసి) పోతాను; నిదురకున్‌+తతి 
తప్పెడున్‌= నిద్రకు సమయం మించిపోతుంది; డప్పి+పుట్టెన్‌= దాహం వేస్తున్నది; ఒక్కండన+ఎట్టు+ఒకో= ఒక్కడినే ఎట్లాగో; 

అటు అవి (30) (36) 
అనక= అని తలపక; కార్యము= పని; ముట్టినచోటన్‌= కలిగినచోట; ఏలిన+అతండు= రాజు; ఒక చాయ= ఒక రీతి; చూపినను= 
చూపిస్తే కూడా; తత్సరతన్‌= నిష్టతో, ఏకాగ్రతతో; పనిచేయుట= పనిచేయడం; ఒప్పు+అగున్‌= ఉచితమౌతుంది. 


తాత్సర్యం: ఎండకూ, వానకూ సహించాలి. తనయిల్లనీ, పొరుగుచోటనీ అనుకొనరాదు. ఆకలి వేస్తుంది, అలసిపోతాను, 
నిద్రకు సమయం మించిపోతుంది, దాహం వేస్తున్నది, ఒక్కడినే ఎట్టా? అనే ఆలోచనలకు అవకాశం ఎప్పుడూ 
ఇవ్వకూడదు. అనుకోకుండా రాజు ఒక పనిని సూచించినట్లయితే ఆ పనిని శ్రద్దతో, భక్తితో చెయ్యాలి. 


క తానెంత యాప్పు( డైన మ। హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో 

నూనిన భయమున( బొరయక । మానినంగా కేల కలుగు మానము బ్రదుకున్‌? 136 
ప్రతిపదార్థం: (రాజు) తాను= తాను; ఎంత= ఎంత; ఆప్తండు+ఐనన్‌= కావలసినవాడైనా; మహీనాయకు సొమ్ము= రాజుసొమ్ము; 
పాము+ఎమ్ములుగాన్‌= పాము ఎముకలుగా; లోన్‌+ఊనిన= లోపల పొందిన; భయమునన్‌= భయంతో; పొరయక= (గ్రహించక; 


మానినన్‌+కాక= మానివేస్తే కాని; మానము= గౌరవం; బ్రదుకున్‌= (బ్రదుకును; ఏల కలుగున్‌?= ఎందుకు కలుగుతుంది? ఎట్టా 
కొనసాగుతుంది? 


తాత్సర్యం: రాజుకు తాను ఎంత ఆప్తడయినా కావచ్చును. రాజధనాన్ని పాము ఎముకలవలె భావించాలి. వాటిని 
పరికించాలి. వాటిని సం(గహించే గుణం మానితేనేగాని మానమూ, ప్రాణమూ నిలువవు. 


విశేషం: అలం: ఉపమ. రాజధనం పాము ఎముకలవలె సం(గ్రహించకూడదని చెప్పింది తిక్కన. ఈ ఉపమానం మూలంలో లేదు. 
విషతుల్యాలైన పాము ఎముకలు సేకరించగూడనివి అని లోక (ప్రసిద్ది. సేకరిస్తే ప్రాణహాని కలుగుతుంది. అట్టాగే రాజధనం 
(గ్రహించి కూడబెట్టటం చేటని భావం. (సంపా.) 
ఆ. ఆవులింత, తుమ్ము హాసంబు, నిష్టీవ । నంబు గుప్త వర్తనములు గాగ 

జలుప వలయు నృపతి కొలువున్న యెడల, బా । హిరము లైన గెలని కెగ్గు లగుట. 137 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నృపతి= రాజు; కొలువు+ఉన్న+ఎడలన్‌= సభతీర్చి ఉన్నప్పుడు; ఆవులింత= ఆవులించటం; తుమ్ము= తుమ్మటం; 
హాసంబు= నవ్వు; నిష్టవనంబు= ఉమ్మివేయటం; (ఇవి) బాహిరములు+ఐనన్‌= బయటపెడితే; కెలనికిన్‌= (ప్రక్కన ఉన్నవారికి; 
ఎగ్గులు+అగుటన్‌= సహించటానికి శక్యం కానివి అవటంచేత; గుప్త వర్తనములు+కాంగన్‌= గుట్టుగా ఆచరించబడేవి అయ్యేటట్లుగా; 
చలుపన్‌+వలయున్‌= చేయాలి. 


తాత్సర్యం: రాజు కొలువు తీరినపుడు సేవకుడు ఆవులించకూడదు. తుమ్మటం మంచిది కాదు. నవ్వటం అసలే 
పనికిరాదు. ఉమ్మివేయటం తప్పు అవుతుంది. వీటిని బహిరంగంగా చేస్తే ప్రక్కవాళ్ళకు సహించరానివి. కాబట్టి వాటిని 
గోప్యంగా చేయాలి. 


క. వైరుల దూతలు, నెరవగు । వారు, నిరాకృతులు( బాపవంతులు. దమకుం 
జేరువంగా వర్తించుట । నేరమి; తుది. బోయి చేటు నిందయు వచ్చున్‌. 138 
ప్రతిపదార్థం: వైరుల దూతలున్‌= శత్రువుల దూతలు; ఎరవు+అగువారు= భేదం కలిగించేవారు; నిరాకృతులున్‌= రాజుచేత 


నిరాకరించబడిన వారూ; పాపవంతులున్‌= పాపపు పనులు చేసేవారు; తమకున్‌= తమకు; చేరువంగా= దగ్గరగా; వర్తించుట= 
ఉండటం; నేరమి= తప్పు; తుదిన్‌+పోయి= చివరకు; చేటు= కీడు; నిందయున్‌= నిందకూడా; వచ్చున్‌= వచ్చును. 


తాత్పర్యం: శత్రువుల దూతలుగాని, భేదభావాన్ని కలిగించేవారుగాని, రాజు ఆ(గ్రహానికి పాత్రులై నిరాకరించబడిన 
వారుగాని, పాపాత్ములుగాని, తమకు దగ్గరగా ఉండటం మంచిది కాదు. దీనివలన చివరకు కీడూ, నిందా వస్తాయి. 


ఆ. వసుమతీశు పాల వసియించు నేనుంగు । తోడ నైన, దోమతోడ నైన 

వైర మగు తెటింగు వలవదు; తా నెంత । పూజ్యం దైన జనుల పొందు లెస్స. 139 
ప్రతిపదార్థం: వసుమతీ+ఈశు పాలన్‌= రాజుదగ్గర; వసియించు= ఉండే; ఏనుంగుతోడన్‌+ఐనన్‌= ఏనుగుతోనయినా 
(పెద్దవానితోనయినా); దోమతోడన్‌+ఐనన్‌= దోమతో అయినా (చిన్నవాడితోనయినా); వైరము+అగు తెణంగు వలవదు= శత్రుత్వం 


ఏర్పడే పద్దతి పనికిరాదు; తాను= తాను; ఎంత- పూజ్యుండు+ఐనన్‌= తానెంత పూజించదగినవాడయినా; జనులపొందు= ప్రజలతో 
స్నేహం; లెస్స= మంచిది. 


తాత్సర్యం: రాజుదగ్గర మెలగే ఏనుగుతోనయినా, దోమతోనయినా వైరం కలిగే ప్రవర్తన మంచిది కాదు. భటుడు తా 
నెంత పూజనీయుడయినా రాజు కొలువుకు సంబంధించిన జనులతో స్నేహం కలిగి ఉండటం మేలు. 
క. కలిమికి భోగముల కదా। ఫల మని తను మెటిసి బయలుపడం బెల్లుగ వి 

చ్చలవిడి భోగింపక వే। డృలు సలుపంగ వలయు భటు€ దడంకువతోడన్‌.” 140 
ప్రతిపదార్థం: కలిమికిన్‌= సంపదకు; భోగములు+అ, కదా= భోగాలేకదా; ఫలము+అని= ఫలితం అని; తను మెజసి= తాను 


ప్రకాశించి; బయలుపడన్‌= బయటపడేటట్లుగా; పెల్టుగన్‌= అధికంగా; విచ్చలవిడిన్‌= విచ్చలవిడిగా; భోగింపక= అనుభవించకుండా; 
భటు(డు= సేవకుడు; అడంకువతోడన్‌= వినయంతో; వేడ్కలు+చలుప(గ వలయున్‌= వేడుకలు చేసుకోవాలి. 


తాత్సర్యం: భోగాల కొరకే కదా సంపదలని సేవకుడు విచ్చలవిడిగా భోగించరాదు. రాజునకు కంటగింపు కలుగకుండా 
నమ్రతతో వేడుకలు చేసికొనాలి. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 63 


వ. అని యిట్లు పురోహితుండు సేవాధర్మంబు లెటింగించిన ధర్మజ భీమార్జున నకుల సహదేవులు ప్రసన్న చిత్తు 


క్‌ 


యిట్లనిరి. 141 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ విధంగా; పురోహితుండు= పురోహితుడైన ధౌమ్యుడు; సేవాధర్మంబులు= సేవాధర్మాలను; 
ఎటీంగించినన్‌= తెలియపరచగా; ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు= ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; 
ప్రసన్నచిత్తులు+ఐ= (ప్రసన్నములైన మనస్సులు కలవారై; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్సర్యం: పురోహితుడయిన ధౌమ్యుడు సేవాధర్మాలు చెప్పగా విని పాండవులు సంతోషించి ఇట్టా అన్నారు. 


క. _ 'తల్లియుందండ్రియు దైవము నెల్ల సుహృజ్ఞనము మీర; యిట్లు గొలిచి వ 
ర్తిల్లెడు తెబింగు లెంతయు'। దెల్లము సేసితిరి; బ్రతికితిమి మీ కరుణన్‌.” 142 


ప్రతిపదార్థం: మీరు+అ= మీరే (ధౌమ్యుడే) (బహువచనం గౌరవవాచకం); తల్లియున్‌+తం|డ్రియున్‌+దైవమున్‌= తల్లీ తండ్రీ 
దైవమే కాక; ఎల్ల, సుహృత్‌+జనమున్‌= స్నేహితులనబడేవారందరూ (మీరే); ఇట్టు= ఈ విధంగా; కొలిచి, వర్తిల్లెడి తెఅంగులు= 
కొలువు చేసేటప్పుడు పాటించే నడవడిక పద్దతులు; ఎంతయున్‌= ఎంతగానో; తెల్లము+చేసితిరి= తెలిసేటట్టు స్పష్టం చేశారు; మీ, 
కరుణన్‌= మీ యొక్క దయవలన; (బ్రతికితిమి= (బ్రతికిపోయాం. (అంటే రక్షించబడ్డాం అని అర్థం, తెలుగు జాతీయం). 


తాత్పర్యం: 'మాకు తల్లెనా, తం[డైనా, దైవమైనా, మిత్రసమూహమైనా అన్నీ మీరే. మేము కొలువు చేసేటప్పుడు 
పాటించవలసిన నడవడికల పద్దతులను మీరు ఎంతో మేలుగా స్పష్టమయ్యేటట్టు చెప్పారు. నిజంగా మీ దయ వలన 
మేము (బ్రతికిపోయాం.” 


విశేషం: రాబోయే హితాన్ని సూచించేవాడు పురోహితుడు. అజ్ఞాతవాసంలో (ప్రభువును సేవించే పదవులలో ఉండబోతున్నారు 
పాండవులు. వారందరికీ సామాన్య సేవానియమావళిని ధౌమ్యుడు బోధించాడు. వాటిని ధారణలో ఉంచుకొనండని హితవు 
చెప్పాడు. సమయోచితమైన భావిహితాన్ని చెప్పిన పురోహితుడిలో పాండవులు తల్లినీ, తండ్రినీ, దైవాన్నీ, హితుడినీ చూచారు. 
పురోహితుడొకడుంటే వారందరూ ఉన్నట్టే అని వారి భావం. ధౌమ్యుడి యందు పాండవుల కున్న గౌరవభావం ఇందులో ధ్వని. 
మూలంలో అంత ఆప్యాయంగా మాట్ట్లాడగలిగినవారైనా కుంతి, విదురుడు మాత్రమే పాండవులకున్నారని, ఆ తరువాత ధౌమ్యుడేఅని 
పాండవులన్నారు. ఇది బంధుత్వంతో పోల్చి చెప్పేమాట. తిక్కన దీనిని విశ్వజనీనం చేశాడు. చెప్పే పద్దతిలోని ఆప్యాయతకు 
మూలం ప్రాధాన్యమిస్తే, తిక్కన రచన తత్కాలోచిత వృత్తి ధర్మ ప్రబోధ ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చింది. ధౌమ్యుడిని స్నేహమూర్తిగానే 
కాక లోకజ్ఞుడిగా, హితుడిగా మూర్తి కట్టించింది. (సంపా.) 


ఆ. అనిన ధౌమ్యుండిట్టు లనియె; 'నీ వత్సర । మొకండు నెట్టు లయిన నుడిగి మడింగి 

సంకటముల కోర్టి చరియించి యాపద । నిస్తరించి పిదప నెగడవలయు'. 143 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ధౌమ్యుండు= ధౌమ్యుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఈవత్సరము+ఒకం 
డున్‌= ఈ సంవత్సరం ఒకటే; ఎట్టులు+అయినన్‌= ఏదోవిధంగా; ఉడిగి మడి(గి= అణగి మణగి ఉండి; సంకటములకున్‌+ఓర్చి= 
కష్టాలు సహించి; చరియించి= తిరిగి; ఆపదన్‌= ఆపదను; నిస్తరించి= దాటి; పిదపన్‌= తరువాత; నెగడన్‌+వలయున్‌= బయటపడాలి. 
తాత్పర్యం: అపుడు ధౌమ్యుడు ఇట్టా అన్నాడు. ఈ ఒక్క సంవత్సరకాలం ఎట్టాగయినా అణగి మణగి ఉండాలి. 
కష్టాలకు ఓర్చుకొనాలి. ఆపదనుండి గట్టెక్కి బయటపడాలి.” 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అజ్ఞాతవాసకాలంలో 'సంకటాలకు' ఓర్పువహించాలనీ, 'ఆపదలిను దాటాలనీ సూచించాడు ధౌమ్యుడు. భావికథలో 
కీచకాదులవలన సంకటాలు, దక్షిణ ఉత్తర గోగ్రహణాల వలన ఆపదలు వస్తాయి. ఆ యా సందర్భాలలో ఇతరులకు తెలియరాకుండా 
వ్యవహరించి పాండవులు విజయవంతంగా (వ్రతాన్ని ముగించి బయటపడతారనే భావికథ పఠితల కిందులో తిక్కన స్పురింపచేస్తున్నాడు. 
(సంపా.) 
క అనవుడు, 'నట్టుల చేసెద' । మని వారలు భక్తియుక్తి నతనికి నభివం 

దన మొనరించినం దగు దీ । వన లిచ్చె నతండు గాఢవాత్సల్యమునన్‌. 144 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; వారలు= పాండవులు; అట్టులు+అ= అట్టే; చేసెదము= చేస్తాం; అని= అని; భక్తియుక్తిన్‌= 
భక్తితో; అతనికిన్‌= ధౌమ్యునికి; అభివందనము= నమస్కారం; ఒనరించినన్‌= చేయగా; గాఢ వాత్సల్యమునన్‌= మిక్కుటమయిన 
(ప్రేమతో; అతండు= ధౌమ్యుడు; తగు దీవెనలు= తగిన దీవెనలు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: అనగానే “అట్లాగే చేస్తామని పాండవు లన్నారు. భక్తితో ధౌమ్యుడికి నమస్కరించారు. అతిశయించిన 
వాత్సల్యంతో ధౌమ్యుడు పాండవులకు దీవెనలు ఇచ్చాడు. 


క భూదేవోత్తము నాశీ | ర్వాదంబులC బ్రీతి( బొంది వారలు ప్రస్థా 

నాదరపరు లగుటయు స । మ్మోదావహ పుణ్యకర్మముల కుద్యతు(దై. 145 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; భూదేవ+ఉత్తము+ఆశీర్వాదంబులన్‌= (బ్రాహ్మణశ్రేష్టుడైన ధౌమ్యుని దీవనలతో; (ప్రీతిన్‌= 
సంతోషాన్ని, సంతృప్తిని; పొంది= అనుభవించి; ప్రస్థాన+ఆదరపరులు+అగుటయున్‌= ప్రయాణం చేయటంలో ఆసక్తి కలిగినవారు 
కాగా; (అతడు) సమ్మోద+ఆవహ= సంతోషం కలిగించే; పుణ్యకర్మములకున్‌= పుణ్యకార్యాలకు; ఉద్యతుండు+ఐ= పూనినవాడై. 
తాత్పర్యం: ధౌమ్యుడి ఆశీర్వాదాలతో పాండవులు ప్రీతిచెందారు. తరువాత ప్రయాణోన్ముఖులయ్యారు. అపుడు 
ధౌమ్యుడు పాండవులకు శుభసంతోషాలు కలిగించే పుణ్యకర్మలకు పూనుకొన్నాడు. 


ఆ. అత(డు నియతితోడ నగ్ని సముజ్వ్వలం । బుగ నొనర్షి కామ్యపూజ దీర్చి 
యాన సమయ మంగళార్ధంబు లగు మంత్ర। సంచయములు దగ జపించుచుందె. 146 


ప్రతిపదార్థం: అతండు= ధౌమ్యుడు; నియతి తోడన్‌= నియమంతో; అగ్నిన్‌, సముజ్జలంబుగన్‌+ఒనర్చి= అగ్నిని ప్రజ్వలింపచేసి; 
కామ్యపూజ= కోరికకు అనుగుణంగా చేసే పూజ (అగ్నికార్యం); తీర్చి= నెరవేర్చి (సిద్దింపజేసి); యాన సమయ= (ప్రయాణ 
సమయంలో; మంగళ+అర్హంబులు+అగు= శుభాలు కలగటానికి ఉద్దేశించబడిన; మం[త్ర సంచయములు= మం(త్రసముదాయాలు; 
తగన్‌= ఉచితమైన విధంగా; జపించుచున్‌+ఉండెన్‌= జపిస్తున్నాడు. 


తాత్సర్యం: ధౌమ్యుడు నియమంతో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. కామ్యపూజ నిర్వర్తించాడు. తరువాత, ప్రయాణంలో 
శుభం జరిగేందుకు తగిన మంత్రాలు జపిస్తున్నాడు. 


నిశేషం: అగ్ని సర్వదేవతలకు (ప్రతినిధి, కర్మసాక్షి, ఫలప్రదాత. అందువలననే సర్వకార్యాలలో అగ్నిని ఆరాధించటం వైదికధర్మం. 
అగ్నికార్యం సకామంగా, నిష్కామంగా చేయవచ్చును. ఆ రెండు పద్దతులకూ నియమనిష్టలు, ఆచరణపద్దతులు, మం(త్రాలూ 
వేరుగా ఉంటాయి కూడా. ఇక్కడ ధౌమ్యుడు నియమనిష్టలతో అగ్నిని ప్రజ్వలింపచేశాడు. కామ్యపూజ చేశాడు. అంటే-పాండవులు 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 65 
అజ్ఞాతవాస వ్రతాన్ని నియమనిష్టలతో విజయవంతంగా పూర్తిచేయాలని సంకల్పించి అగ్నిపూజ చేశాడన్నమాట. మూలంలో “తేషాం 
సమిధ్య తానగ్నీన్‌ మన్తవచ్చ జుహావ సః. సమృద్ది వృద్ధి లాభాయ ప్పథీవీ విజయాయ చ” (4.4.55) అని ఉన్నది. పాండవులకు 
సమృద్ది, వృద్ది, పృథివీ విజయం కలగాలని సంకల్పించి చేసినట్లు ఉన్నది. తిక్కన దానిని వాచ్యం చేయకుండా సమయోచిత 

ఠా ఠా (32) 
సంకల్పాన్ని పరితల ఊహకు వదలివేశాడు. రాజ్యలాభంకంటె ముందు అజ్ఞాతవాస నియమ సమాప్తి ముఖ్యమని తిక్కన తీర్పు. 
అది సందర్భౌచిత్యం కూడా. యా(తలకు, యుద్దయా(త్రలకు పయనమయ్యేటప్పుడు మార్గంలో విఘ్నాలు రాకుండా రక్షించుమని 
పంచభూతాలనూ, భగవంతుడిని ప్రార్థించే మంత్రాలను ధౌమ్యుడు చదువుతున్నాడు. మంత్రాలు ముందు నడుస్తాయి. పాండవులు 
ఆ వెంట మంగళ(ప్రస్థానం సాగిస్తారని భావం. (సంపా.) “తగ జపించుచుండె” - పెక్కుప్రతులు; తెగ జపించుచుండె'- ఉస్మానియా 
ప్రతి. 


పాండవులు పాంచాలితోడ విరాటు నగరంబునకు బయలుదేరుట (సం.4-4-48) 


వ. తదనంతరంబ, హుతవహునకుం బురోహితునకుం బ్రదక్షిణంబు సేసి, యమ్మహీసురవరేణ్యు నను 
మతి వడసి, పాండవులు పాంచాలిం బురస్కరించుకొని, యాతండును దోడన యరుగుదేరం గదలి, శుభ 
నిమిత్తంబులు గైకొనుచుం జని, దశార్ద దేశంబున కుత్తరంబున( బాంచాల జనపద యామ్యదిగ్భాగంబున 
సాళ్వ శూరసేన విషయంబులలోనం గాళిందీ దక్షిణతీరం బొరసికొని, పశ్చిమాభిముఖ ప్రయాణంబుల నెడనెడ 
వన్యాహారంబుల శరీర యాత్రలు నడపుచు, నానా మృగ వివిధ విహారంబులను, మనోహర కుసుమ కదంబ 
గంధ మకరంద బిందు సందోహ సుందర తరుచ్చాయా సేవనంబులను, గమల పరాగ పరంపరా ధూ సరిత 
భాసుర జలాశయ సమవగాహనంబులను, సరిత్సంగమ స్నానాద్యనుష్టానంబులను, బహుప్రకార పాదప 
గుల్మలతావ లోకనంబులను, బక్షికుల ప్రకరానేకభంగి విరుతాకర్ణనంబులను వినోదించుచు(, గానన 
మార్గంబుల నరిగి, మత్స్యమండలంబు గడి సేరి ధౌమ్యుని వీడుకొనిరి; అవ్విప్రవరుండును నొక్క 
పుణ్యాశ్రమంబున వసియించె; వారు మజియు నూళ్ళు సొరక యడవి తెరువుల నడచి విరాటు నగరంబున 
కనతిదూరం బగు కాంతారంబునం దణిమి పోవు సమయంబున. బథిశ్రమంబు నూని యాజ్ఞసేని యిట్లనియె. 

147 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత వెంటనే; పాండవులు= పాండవులు; హుతవహునకున్‌= అగ్నిదేవునికి; 
పురోహితునకున్‌= పురోహితుడైన ధౌమ్యునికి; ప్రదక్షిణంబు+చేసి= (ప్రదక్షిణం చేసి; ఆ+మహీసురవరేణ్యు= బ్రాహ్మణ శ్రేష్టుడైన 
ధౌమ్యుని యొక్క; అనుమతి= అనుజ్ఞ పడసి= పొంది; పాంచాలిన్‌= ద్రౌపదిని; పురస్కరించుకొని= ముందిడుకొని; ఆతండును= 
ధౌమ్యుడును; తోడన్‌+అ= కూడానే; కదలి= బయలుదేరి; అరుగుదేరన్‌= రాగా; శుభనిమిత్తంబులు= శుభశకునాలు; కైకొనుచున్‌= 
పొందుతూ; చని= వెళ్ళి; దశార్ల దేశంబునకున్‌= దశార్లదే శానికి; ఉత్తరంబునన్‌= ఉత్తర దిక్కున; పాంచాలజనప ద= 
పాంచాలదేశంయొక్క; యామ్యదిక్‌+భాగంబునన్‌= దక్షిణదిక్కున; సాళ్వ, శూరసేన, విషయంబులలోనన్‌= సాళ్ళ, శూరసేన 
దేశాలలో; కాళిందీ దక్షిణ తీరంబు= యమునానది దక్షిణపుఒడ్డును; ఒరసికొని= రాచుకొని (ప్రక్కనుండి); పశ్చిమ+అభిముఖ 
ప్రయాణంబులన్‌= పడమటి దిక్కువైపు చేసే ప్రయాణాలలో; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; వన్య+ఆహారంబులన్‌= కందమూల 
ఫలాలతో (వనంలో దొరికే ఆహారంతో); శరీర యా(త్రలు= శరీరం పోషించుకొనటాలు; నడపుచున్‌= కొనసాగిస్తూ; నానామృగ 


వివిధ విహారంబులను= అనేక విధాలనుండే మృగాలయొక్క పెక్కురకాల సంచారాలచేత; మనోహర= అందమైన, 
మనస్సులనాకర్షించే; కుసుమ కదంబ= పూలగుత్తుల యొక్క; గంధ= సుగంధం యొక్క; మకరంద, బిందు= పూదేనె చుక్కల 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 

యొక్క; సందోహ= సముదాయంచేతను; సుందర= అందంగా ఉన్న; తరుచ్చాయా సేవనంబులను= చెట్టనీడలను ఆశ్రయించి 
ఉండటంతోనూ; కమల పరాగ పరంపరా= పద్మాల పుప్పొడి సముదాయాలతో; ధూసరిత= బూడిద రంగు కలదిగా చేయబడి; 
భాసుర= (ప్రకాశించే; జల+ఆశయ= సరోవరాలలో; సమవగాహనంబులను= మునుకలతో స్నానాలు చేయటమున్నూ; 
సరిత్‌+సంగమ= నదీ సంగమ (ప్రదేశాలలో; స్నాన+ఆది+ అనుష్టానంబులను= స్నానం మొదలయిన అనుష్టానాలు నిర్వర్తిస్తూ; 
బహుప్రకార= అనేక విధాలయిన; పాదప= చెట్ట; గుల్మ= పొదల; లతా= తీగల; అవలోకనంబులను= చూడటాలచేతనూ; 
పక్షికుల= పక్షిజాతుల; (ప్రకర= సమూహాల యొక్క; అనేక భంగి విరుత= రకరకాల కూతలు; ఆకర్షనంబులన్‌= వినటాల చేతనూ; 
వినోదించుచున్‌= వినోదిస్తూ; కానన మార్గంబులన్‌= అడవి దారులలో; అరిగి= వెళ్ళి; మత్స్యమండలంబు= మత్స్యదేశం యొక్క; 
గడి+చేరి= సరిహద్దు చేరి; ధౌమ్యునిన్‌= ధౌమ్యుని; వీడుకొనిరి= (సెలవు తీసికొన్నారు) విడిచిపెట్టారు; ఆ+ విప్రవరుండును= ఆ 
బ్రాహ్మణ (్రేష్ణుడైన ధౌమ్యుడును; ఒక్క= ఒక; పుణ్య+ఆశ్రమంబునన్‌= పవిత్రమైన ఆశ్రమంలో; వసియించెన్‌= ఉండిపోయాడు; 
వారు= పాండవులు; మటియున్‌= తరువాత; ఊళ్ళు+చారక= (గ్రామాలలో (ప్రవేశించక; అడవి తెరువులన్‌= అడవి దారులలో; 
నడచి= నడచుకొంటూ; విరాటు నగరంబునకున్‌= విరాటనగరానికి; అనతి దూరంబు+అగు= సమీపంలో ఉన్న; కాంతారంబునన్‌= 
అడవిలో; తజీమి పోవు సమయంబునన్‌= వేగంగా వెళ్ళేసమయంలో; యాజ్ఞసేని= (ద్రౌపది; పరిశ్రమంబున్‌= ప్రయాణపు బడలికను; 
ఊని= పొంది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: తరువాత పాండవులు అగ్నిదేవుడికి, ధౌమ్యుడికి ప్రదక్షిణ నమస్కారం చేశారు. ధౌమ్యుడి అనుమతి 
స్వీకరించారు. (ద్రౌపదిని ముందుంచుకొని, ధౌమ్యుడిని వెంటబెట్టుకొని బయలుదేరారు. శుభశకునాలు కనిపిస్తూ ఉంటే 
దశార్గదేశానికి ఉత్తరాన, పాంచాలదేశానికి దక్షిణాన, సాళ్ళ శూరసేన దేశాలలో ప్రవహించే యమునానది దక్షిణపు 
ఒడ్డువెంబడి, పశ్చిమంగా ప్రయాణించారు. దారిలో అక్కడక్కడ కందమూల ఫలాదులతో ఆకలిబాధలు తీర్చుకొంటూ 
వెళ్ళుతున్నారు. ఎన్నో విధాలైన మృగాలు, వివిధ రీతులుగా విహరిస్తూ ఉంటే దర్శిస్తూ కదిలారు. మకరంద బిందువులతో 
కూడి, మనోహరమయిన పుష్పగుచ్చాల సువాసనలతో నిండిన చెట్ల నీడలలో నడిచారు. పద్మాల పుప్పొడి తేలిన 
చెరువులలో స్నానాలు చేశారు. నదీ సంగమాలలో పవిత్ర స్నానాలు అనుష్టానాలు నిర్వర్తించారు. ఎన్నోరకాల చెట్లనూ, 
పొదరిండ్లనూ, తీగలనూ చూచారు. వ్యక్తుల రకరకాల ధ్వనులు వింటూ వినోదిస్తూ అడవి మార్గాలలో ప్రయాణించారు. 
మత్స్యుదేశం పొలిమేర చేరారు. అక్కడ ధౌమ్యుడివద్ద సెలవుతీసికొని ముందుకు సాగారు. ధౌమ్యుడు ఒక పుణ్యా శ్రమంలో 
వసించాడు. తరువాత పాండవులు ఊళ్ళ వెంబడి వెళ్ళటం తప్పించి అడవి బాటలలో నడక సాగించారు. వారు 
విరాటనగర సమీపంలో ఉన్న అడవిలో ప్రయాణాన్ని పరుగులిడుతున్నట్లు వేగంగా సాగించారు. అపుడు (ద్రౌపది 
ప్రయాణపు బడలికతో ఈ విధంగా పలికింది. 


విశేషం: 1. పురోహితుడు యజమానుడికొరకు సంకల్పించి యజ్ఞకార్యం, కామ్యపూజ చేశాడు. దానిఫలం అనుభవించేది యజమానుడు 
(ఇక్కడ పాండవులు). పాండవులు ఆ పూజాకార్య కర్భత్వ భోకృత్వాలను వినయంతో అంగీకరించి అగ్నిభట్టారకుడికీ, ధౌమ్యుడికీ 
సగౌరవంగా (ప్రదక్షిణ నమస్కారాలతో తమ భక్తి ప్రపత్తులను తెలిపారు. ధౌమ్యపూజకు వెంటనే ప్రతిఫలంగా శుభశకునాలు 
గోచరించాయి. అవి దైవానుకూల్య చిహ్నాలు, తిక్కన శకునాలను వదలకుండా వర్ణిస్తాడు. అవి ఆనాటి సాంఘిక విశాసాలలో 
విశిష్టస్థానం కలిగి ఉండవచ్చును. ఇక్కడ మాత్రం దైవసౌముఖ్యానికి సూచికగా ధ్వనిమయంగా వర్ణించబడ్డాయి. 


2. జనపదాలను వదలి పాండవులు వనపదాలలో ప్రయాణించే ఒక మధుర దృశ్యాన్ని అక్షరరమణీయమైన వచనంతో 
మధుర గుణశోభితంగా తిక్కన వర్లించాడు. వర్లనా ప్రియుడైన తిక్కన వచనాన్ని కూడా కవితామయం చేస్తాడన్న దాని కిది 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 67 
ఉదాహరణం. దట్టమైన అడవులలో దివారాత్రాలు పయనిస్తూ అడవులలో దొరికే శాకాహారం భక్షణంతో మాత్రమే రోజులు 
సాగిస్తూ సరోవరాలలో, నదులలో, సంగమతీర్థాలలో స్నానాలు చేస్తూ పరిమళభరితాలైన పుప్పిత వృక్షాల ఛాయలలో వసిస్తూ 
సాగించిన పాండవుల ప్రయాణం ఎంత (శ్రమతో కూడి ఉన్నదో అంత మనోహరంగా ఉన్నది. ఇట్టి విరుద్ద భావాల అనుభూతుల 
విశిష్టచిత్రణమే తిక్కన శిల్పం. వచనాన్ని వనవిహారవ్యంజకంగా వాడిన రచనా శిల్పి తిక్కన. ఇది అమూలకం. మూలంలో దేశాల 
పేర్టున్నాయి. కాని వన సౌందర్యం మచ్చుకైనా లేదు. ఈ వచనంలోని వృత్త్యనుప్రాస, అంత్యానుప్రాసల నాదమాధ్యురం లేదు. 
ఇదంతా తిక్కన కల్పన. 


3. 'తటీమి పోవు'- చక్కని తెలుగు జాతీయం ఎవరో తరుముతూ ఉంటే వేగంగా పోతున్నట్టు త్వరగా నడిచే నడకతో 
చేసే ప్రయాణం 'తజటీమిపోవటం'- అన్నిదేశాలు నడిచి వచ్చినప్పుడు ద్రౌపదికి శ్రమ తోచలేదు. చివరి ఘట్టంలో లక్ష్యాన్ని 
తొందరగా చేరాలని అతివేగంగా నడిచారు. కోమలి అయిన (ద్రౌపది ఆయాసానికి గురి అయింది. 


4. మూలంలో పాండవులు అగ్నికి ప్రదక్షిణం చేసి ప్రస్థానం సాగించిన తరువాత ధౌమ్యుడు అగ్నిహోత్రాలతో 
పాంచాలదేశానికి వెళ్ళినట్టు ఉన్నది. తిక్కన దానిని మార్చాడు. మత్స్యదేశపు పొలిమేరలదాకా ధౌమ్యుడు పాండవులను 
అనుగమించాడనీ, ఆ తరువాత వారిని వీడ్కొని ఒక పుణ్యాశ్రమంలో నివసించాడనీ పేర్కొన్నాడు. ధౌమ్యుడికి ఒక ప్రత్యేకతను, 
గుర్తింపును తిక్కన కల్పించాడు. (సంపా.) 


ఉ.  'డప్పిజనించె, వ్రేకుల పుటంబులు పొక్క దొడంగె, గోళ్ళలోం 
జిప్పిలం జొచ్చి నెత్తురులు, చిత్తము నాకు గడు న్వశంబుగా 
దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి, నెంత ద వ్వొకో! 
యిప్పటి భంగి నొక్కడుగు నే౭గడు దానికి నోర్వ నెమ్మెయిన్‌'. 148 


ప్రతిపదార్థం: డప్పి జనించెన్‌= దాహం వేస్తున్నది; వ్రేళుల పుటంబులు= వేళ్ల చివరలు; పొక్కన్‌+తొడంగెన్‌= బొబ్బలెక్కటం 
మొదలు పెట్టాయి. గోళ్ళలోన్‌= గోళ్లలో; నెత్తురులు= నెత్తురులు; చిప్పిలన్‌+చొచ్చెన్‌= చిమ్ముతున్నాయి; నాకున్‌= నాకు; చిత్తము= 
మనను; కడున్‌= మిక్కిలిగా; వళంబు+కాదు= వశంలో లేదు; ఆ+వురము= ఆ విరాటుని నగరం; 
ఇచ్చటన్‌+అచ్చటన్‌+అను+ఆసలన్‌= ఇక్కడే, దగ్గరే అనే ఆశలతో; వచ్చితిన్‌= వచ్చాను; ఎంతదవ్వు+ఒకో!= (ఆ పట్టణం) 
ఇంకా ఎంతదూరం ఉన్నదో ఏమో; ఇప్పటి భంగిన్‌= ఇప్పుడున్న పరిస్థితిని బట్టి; ఒక్క+అడుగున్‌= ఒక్క అడుగు కూడా; ఏలెడు 
దానికిన్‌= వెళ్లటానికి; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; ఓర్వన్‌= శక్తురాలను కాను. 


తాత్సర్యం: 'దాహం వేస్తున్నది. కాలివ్రేళ్లు పొక్కి బొబ్బలెక్కుతున్నాయి. గోళ్ళలో నెత్తురు చిమ్ముతున్నది. శరీరం 
స్పృహ తప్పుతున్నది. విరాట నగరం ఇక్కడే ఎంతో దూరం లేదు- అనుకొంటూనే ఎంతో దూరం ఆశతో వచ్చాను. 
ఇప్పుడున్న పరిస్థితినిబట్టి నే నింక ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేను.” 


విశేషం: తిక్కనది 'రసాభ్యుచితబంధం'. అందులో (శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యమర్యాదలను ప్రవేశపెట్టి కల్పించే సన్నివేశ చారుత్వం. 
నాటకోచిత రచనాశిల్పం పోషించబడుతాయి. మూలంలో 'బలవాన్‌ మే పరిశ్రమ అని తాను బాగా అలసిపోయాను అని (ద్రౌపది 
అంటుంది. తెలుగులో (ప్రయాణపు బడలికను సూచించే అనుభావాలను (ప్రదర్శించి ఎదుటివారికి రసానుకూల విభావంగా 
ప్రత్యక్షమయ్యేటట్టు తిక్కన చిత్రించిన (ద్రౌపది మాట్లాడింది. కాళ్లవేళ్ళ కొసలు బొబ్బలెక్కటం, గోళ్ళు రక్తం చిందటం, మనసు 
తూలిపోవటం - ఇవి అలసటకు అనుభావాలు (అభినయ చేష్టలు). అలసటలో (ద్రౌపది (ప్రకటించే వాచికాభినయం కూడా 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలుగుదనాన్ని పుక్కిట పట్టుతున్నది. 'దూరం దూరం ఎంతెంతదూరం”* అని తెలుగునుడికారం. ఇక్కడే ఇక్కడే అనటం 
ఊతపదం. పాండవులు ఇక్కడే ఇక్కడే అని చెపుతుంటే (ద్రౌపది నిజమే కాబోలని ఆశతో వచ్చినట్టు, ఇంకెంత దూరమో అని 
నీరసించినట్టు కనబడుతుంది. 'నేను ఒక్క అడుగు కూడా వేయలే'ననటం కూడా తెలుగు పలుకుబడియే. 'ఏగెడుదానికి 
ఓర్వను' అనటంలో నెల్లూరు మాండలిక ప్రభావం కనబడుతున్నది. ఈ పద్యంలో (ద్రౌపది బడలికతో తూలిపోవటం అనే 
విభావాన్ని సృష్టించటం తిక్కన శిల్పమే. అంతేకాదు. ఇక్కడ ఒక నాటకీయమైన సన్నివేశాన్ని కల్పించాడు. అది ముందు పద్యాలలో 


తెలుస్తుంది. (సంపా.) 
వ. అనవుడు. 149 
తాత్సర్యం: అనగానే. 


క. తన మది గరుణయు ఖేదం । బును బిరిగొనుచుండ ధర్మపుత్రుండు నకులుం 
గనుంగొని ద్రుపదనృపతి నం । దన దెస యాతనికి( జూపి తగ నిట్లనియెన్‌. 150 


ప్రతిపదార్థం: తనమదిన్‌= తన మనస్సులో; కరుణయున్‌= జాలీ; ఖేదంబును= దుఃఖమూ; పిరిగొనుచుండన్‌= పెనవేసికొనిపోతుండగా; 
ధర్మపుత్రుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; నకులున్‌= నకులుడిని; కనుంగొని= చూచి; అతనికిన్‌= ఆ నకులునికి; 
(ద్రుపదనృపతి నందనదెస= ద్రుపదమహారాజు కుమార్తె అయిన ద్రౌపదివైపు; ఆతనికిన్‌= అతనికి (నకులునికి); చూపి= చూపించి; 
తగన్‌= అనువుగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాను. 


తాత్పర్యం: ధర్మరాజు ద్రౌపది పడుతున్న అలసటవలని బాధను చూచాడు. జాలి దుఃఖం కలిసి అతడి మనసును 
పిండివేశాయి. (ద్రౌపదిని చూపిస్తూ ధర్మరాజు నకులుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలసిన (ద్రౌపదిని చూచిన ధర్మజుడికి జాలి, దుఃఖం పెనవేసికొని మనసులో పొంగాయి. ఈ అనుభవాలు (ద్రౌపది అనే 
విభావాన్ని పరికించిన ధర్మజుడనే సహృదయుడు పొందే స్పందనగా ఏర్పడ్డాయి. తనలో కలిగిన ఈ స్పందనను తమ్ములతో 
పంచుకొనటానికి పూనుకొన్నాడు ధర్మరాజు. కౌంతేయులలో పెద్దవాడయిన ధర్మజుడు మాద్రేయులలో పెద్దవాడిని చూచి ఇట్లా 
అనటం విశేషం. (సంపా.) 


ఆ. “అకట! మనము వచ్చినది గడుదవ్వు, నే(। డప్పురంబు సొత్త మని తలంచి 
తటిమి నడచితిమి లతాతన్వి యిది; వడ । గొనియె; మోచి తెమ్ము కొంత దవ్వు' 151 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; మనము= మనం; వచ్చినది= ప్రయాణం చేసింది; కడుదవ్వు= చాలాదూరం; నేండు= ఈ నాడే; 
ఆ+పురంబున్‌= ఆ విరాట మహారాజు పట్టణాన్ని; చొత్తము+అని= |ప్రవేశిద్దామని; తలంచి= అనుకొని తలపోసి; తజీమి నడచితిమి= 
తరుముతున్నట్టుగా త్వరగా నడిచాము; ఇది= ఈమె (ద్రౌపది); లతాతన్వి= లతవలె సుకుమారమయిన శరీరం కలది; 
వడగొనియెన్‌= వడదెబ్బతిన్నది; కొంతదవ్వు మోచి= కొంతదూరం దాకా మోసికొని; తెమ్ము= తీసికొనిరమ్ము. 


తాత్సర్యం: 'మనం ఇప్పటికే చాలాదూరం నడిచాం. ఈ రోజే విరాటమహారాజు పట్టణం చేరుకొనాలని తరిమి తరిమి 
వేగంగా నడిచాము. ద్రౌపది శరీరం తీగవలె సుకుమార మయింది. వడదెబ్బ తిన్నది. అందుచేత ఈమెను కొంతదూరం 
మోసికొనిరమ్ము.” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 69 


విశేషం: 'వడ గొనియె”- తిక్కన తెలుగు జాతీయం. తీవ్రమైన ఎండవేడికి వడగాడ్సుకు మూర్చపొందితే 'వడగొట్టింది.” అనటం 
సామాన్యం. అంతటి తీవ్రమైన అలసటకు కూడా ఆ మాట వాడటం గమనార్హం. వడదెబ్బ తిన్నవారికి శైత్యోపచారాలు కావాలి. 
విశ్రాంతి కావాలి. అందువలననే ఆమెను ఎత్తుకొని రమ్మని నకులుడిని ధర్మరాజు ఆదేశించాడు. (సంపా) 


క. అనిన విని పూని గ్రక్కున । జనుదేరమి, నతండు డస్పె( జాలం డని నె 
మ్మనమున నెటింగి యాతని । యనుజన్ముని( బనిచె; నతండు నలసుం డయినన్‌. 152 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= విని; పూని= పూనుకొని; (గ్రక్కునన్‌= తొందరగా; చనుదేరమిన్‌= ముందుకు 
రాకపోవటం చేత; అతండు= నకులుడు; డస్సెన్‌= అలసిపోయాడు; చాలండు+అని= మోసికొని రావడానికి సమర్ధుడు కాడని; 
నెణ+మనమునన్‌= నిండుమనస్సులో; ఎటీంగి= తెలిసికొని; ఆతని= ఆ నకులుడి; అనుజన్మునిన్‌= తమ్ముడయిన సహదేవుని; 


పనిచెన్‌= ఆజ్ఞాపించాడు; అతండున్‌= అతడు కూడా; అలసుండు+అయినన్‌= అలసిపోయినవాడు కాగా. 


తాత్పర్యం: ఆ మాటలను నకులుడు విన్నాడు. అయితే వెంటనే ముందుకు రాలేదు. నకులుడు అలసిపోయాడని 
ధర్మరాజు గుర్తించాడు. సహదేవుడిని చూచి నకులుడు అలసిపోయాడు [ద్రౌపదిని మోసికొనిరాలేడు. నీవు మోసికొని 
రమ్ము అని అతడిని పురమాయించాడు. అతడు కూడా అలసిఉన్నందున ముందుకు రాకపోగా అపుడు ధర్మరాజు 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


వ, సవ్యసాచిం జూచి. 153 
తాత్సర్యం: అర్జునుడి వైపు చూచి. 


ఉ.  'ఇమ్మదిరాక్షి డస్సె, మన కీనడుమన్‌ విడియంగ నొండుచో 
టిమ్మును గాదు; నిక్కమున కేమును డస్పితి; మట్లు గాన నీ 
వెమ్మెయినైన దీని భరియించి పురంబు సమీప భూమికిం 
దె'మ్మని చెప్ప నాతండును దెచ్చె. బ్రియంబున. బుష్పకోమలిన్‌. 154 


ప్రతిపదార్థం: ఈ+మదిర+అక్షి= మత్తిల్లిన కళ్ళుగల ఈ ద్రౌపది; డస్సెన్‌= అలసిపోయింది; మనకున్‌= మనకు; ఈ నడుమన్‌= 
ఈ అరణ్యప్రాంతంలో; విడియంగన్‌= విడిది చేయటానికి; ఒండుచోటు= ఏదైన ఒక స్థలం; ఇమ్మును+కాదు= అనువైనదిగా 
లేదు; నిక్కమునకున్‌= నిజానికి; ఏమును= మేము కూడా; డస్సితిమి= అలసిపోయాము; అట్టు+కానన్‌= ఆ కారణంవలన; నీవు= 
నీవు; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగా నయినా; దీనిన్‌= ఈ (ద్రౌపదిని; భరియించి= మోసికొని; పురంబు సమోపభూమికిన్‌= 
విరాటుని పట్టణ ప్రాంతానికి; తెమ్ము= తీసికొనిరమ్ము; అని= అని; చెప్పన్‌= చెప్పగా; ఆతండును= అర్జునుడును; పుష్పకోమలిన్‌= 
పువ్వువలె కోమలి అయిన ద్రౌపదిని; ప్రియంబునన్‌= ప్రీతితో; తెచ్చెన్‌= మోసికొని వచ్చాడు. 


తాత్పర్యం: "ద్రౌపది అలసిపోయింది. ఈ అడవిలో మనం విడిది చేయటానికి అనువయిన ప్రదేశం లేదు. నిజానికి 
మేము కూడా అలసిపోయాం. అందుచేత అర్జునా! నీవు ఏ విధంగానైనా సరే ద్రౌపదిని విరాటుడి నగరప్రాంతానికి 
మోసికొని రమ్ము” అని ధర్మరాజు చెప్పాడు. అర్జునుడు కుసుమకోమలి అయిన ద్రౌపదిని ప్రీతితో మోసికొని వచ్చాడు. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. మూలంలో [ద్రౌపది 'వసామేహాపరాం రాత్రిం” అని ఒకరాత్రి అక్కడ ఉండిపోదామని ప్రతిపాదించింది. ఆ మాట 
తెలుగులో లేదు. కాలసూచనం కథ కనువుగా లేకపోతే తిక్కన వదిలివేస్తాడు. అవసరం వచ్చినచోట అనువుగా సూచిస్తాడు. 
రాత్రి (ప్రసక్తి రాకపోయినా 'మన కీ నడుమన్‌ విడియంగ నొండు చో టిమ్మును గాదు" అని సూచించి ఆ లోపాన్ని నిపుణంగా 
ధర్మజుడు తొలగించాడు. తప్పనిసరిగా ప్రయాణం చేయాలన్న విషయాన్ని సమర్థించాడు. “తణీమినడకి తప్పదని హెచ్చరించాడు. 
అందువలన (ద్రౌపదిని ఎవరైనా ఎత్తుకొని రాక తప్పదని నిశ్చయించుకొన్నాడు. 


2. ధర్మరాజు గడుసరి. అంతగా జాలిపడినవాడు ఆమెను తానే ఎత్తుకొని మోయవచ్చుగా? తానుకూడా అలసిపోయాడు. 
అబల కాబట్టి ద్రౌపది పైకి చెప్పింది. మగవాడుకాబట్టి, పెద్దవాడుకాబట్టి తొందరపని కాబట్టి తా నామాట అనలేకపోయాడు. 
అయితే భీముడిని అడుగవచ్చునుకదా? అర్జునుడు లేనప్పుడు భీముడే ఆమెను మోసేవాడు. మరి ఇప్పుడు ధర్మరాజు నకులుడిని 
అడిగాడు. అతడు అలసిపోయి ముందుకు రాలేదు; సహదేవుడూ అట్లాగే చేశాడు. ఇక అర్జునుడి వంతు వచ్చింది. అందరమూ 
అలసిపోయి ఉన్నాం. నీకు తప్పదు” అన్నట్టు ధర్మజు డన్నాడు. అభిమానధనుడైన అర్జునుడు ఆమెను పూలతీవవలె ఎత్తుకొని 
అవలీలగా వెళ్ళాడు. కౌంతేయులలో పెద్దవాడు ధర్మజుడు. అతడి తరువాత మా(ద్రేయులలో ప్రథముడు నకులుడు. కర్మకాండకు 
సంబంధించి పాండవులలో వారిరువురు పెద్దవారు. అందువలననే యక్షుడు ఒక్కడిని (బ్రతికిస్తానంటే నకులుడిని ధర్మరా 
జెన్నుకొన్నాడు. ఆ తరువాతవారే చిన్నవారు. అందువలన నకులుడితో మొదలుపెట్టి, అతడు కాదన్న తరువాత సహదేవుడు. 
అర్జునుడు అనే క్రమంలో అడుగుతూ వచ్చాడు. అర్జునుడు కూడా కాదంటే భీమునికి తప్పేది కాదు. పాండవులలో భీమార్జునులు 
సర్వసమర్భ్థులని మరొకసారి ఈ సన్నివేశం నిరూపించింది. మూలంలో ధర్మరాజు సరాసరి అర్జునుడినే అడుగుతాడు. తెలుగులో 
ధర్మరాజు ఈ చిన్ని నాటక మాడాడు. ఎవరికీ ధర్మమీమాంస రాకుండా సన్నివేశాన్ని కాపాడాడు. (సంపా.) 


క. మోచికొని వాసవాత్మజు(। డా చెలువం దేర నిట్టు లరిగి పురము దృ 
గ్లోచర మగుటయు. దమ్ముల6। జూచుచు వారలకు ధర్మసుతుం డిట్లనియెన్‌. 155 


ప్రతిపదార్థం: వాసవ+ఆత్మజుండు= ఇంద్రుని కొడుకయిన అర్జునుడు; ఆ చెలువన్‌= (ద్రౌపదిని; మోచికొని తేరన్‌= మోసికొనిరాగా; 
ఇట్టులు+అరిగి= ఇట్టా నడిచి; పురము= విరాటుని పట్టణం; దృక్‌+గోచరము+అగుటయున్‌= కనుచూపుమేరలో కనబడగా; 
ధర్మ సుతుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; తమ్ములన్‌= తమ్ములను; చూచుచున్‌= చూస్తూ; వారలకున్‌= 
భీమాది పాండవులతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: అర్జునుడు [ద్రౌపదిని మోసికొని వచ్చాడు. పాండవులు నడక సాగించారు. కనుచూపుమేరలో పట్టణం 
కనిపించింది. ధర్మరాజు తమ్ముళ్ళను చూచి ఈ విధంగా అన్నాడు. 


క. “చక్కని చిక్కని మేనులు । నిక్కోదండములు నైన నెటు(గరె? మన మీ 

చక్కటి నిలుతమె? శస్త్రము । లొక్కెడ దాంచుటకు, వేషయోజనములకున్‌.' 156 
ప్రతిపదార్థం: చక్కని= చక్కని; చిక్కని= దృఢమయిన; మేనులున్‌= శరీరాలును; ఈ కోదండములున్‌+ఐనన్‌= ఈ ధనుస్సులూ 
అయితే; ఎజు(గరె= తెలిసికొనరా; మనము= మనం; శ(స్తములు= ఆయుధాలు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; దాయటకున్‌= దాచటానికి; 
వేష యోజనములకున్‌= అజ్ఞాతవాసానికి తగిన విధంగా వేషాలు వేసికొనటానికి; ఈ చక్కటిన్‌= ఈ ప్రదేశంలో; నిలుతమె?= 
ఆగుదామా?. 
తాత్సర్యం: 'మన ఆకారాలను, ధనువులను చూడగానే ప్రజలు మనలను గుర్తుపట్టరా? అందుచేత మన ఆయుధాలు 
దాచుకొనటానికీ, వేషాలు మార్చుకొనటానికీ ఈ ప్రదేశంలో ఆగుదామా?” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 71 
వ. అనిననిది కార్యంబని మధ్యమపాండవుం డా సుమధ్య నొక్క శీతల సికతాతలంబున డించె; దక్కినవారలు 
నట్ల చేయుద మని నిలిచి; రట్టియెడల( బాండవాగ్రజుండు గాండీవి చేతి వి ల్లుపలక్షించి యతని కిట్లనియె. 


157 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇది కార్యంబు+అని= ఈ పని చేయతగినదని; మధ్యమ పాండవుండు= పాండవ 
మధ్యముడయిన అర్జునుడు; సుమధ్యన్‌= చక్కని నడుము కలిగిన ద్రౌపదిని; శీతలసికతాతలంబునన్‌= చల్లని ఇసుక తిన్నెమీద; 
డించెన్‌= దించాడు; తక్కిన వారలున్‌= మిగిలినవారును; అట్లు+అ చేయుదము+అని= ఆ రకంగానే చేద్దామని; నిలిచిరి= 
నిలిచారు; అట్టి+ఎడలన్‌= ఆ సమయంలో; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; గాండీవి చేతి= అర్జునుని చేతిలో ఉన్న; 
విల్లు+ఉపలక్షించి= వింటిని తేరిపార చూచి; అతనికిన్‌= అర్జునునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇది చేయతగినపని అని అర్జునుడు అభి ప్రాయపడినాడు. (ద్రౌపదిని చల్లని ఇసుకతిన్నెమీద దించాడు. 
మిగతావారంతా అట్లాగే చేద్దామని అక్కడే ఆగారు. ధర్మరాజు గాండీవాన్ని చూచాడు. అర్జునుడితో ఈ విధంగా 
అన్నాడు. 
క. “మన శస్తాస్తంబులు ద । క్కినయవి యొకభంగి; వీటికిని గాండివముం 

గొనిపోయితిమేని సుయో । ధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్‌.” 158 
ప్రతిపదార్థం: మన= మనయొక్క; శస్త్ర+అస్త్రంబులు= శ(స్తాలు, అస్త్రాలు; తక్కినయవి= మిగిలినవి; ఒకభంగి= ఒక ఎత్తు; 


వీటికిని= విరాటుడి నగరంలోపలికి; గాండివమున్‌= గాండీవాన్ని; కొనిపోయితిమి+ఏనిన్‌= తీసికొనివెళ్ళితే; సుయోధనునకున్‌= 
దుర్యోధనునికి; అగపాటు= తెలియటం; ఊహింపన్‌= ఆలోచిస్తే; నిశ్చితంబు= నిశ్చయం. 


తాత్పర్యం: 'మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు, అర్జునుడి గాండీవం మరొకఎత్తు. ఈ గాండీవంతో విరాటుడి పట్టణంలో 
అడుగుపెట్టితే దుర్యోధనుడికి మన 'ఆచూకి' తెలియటం నిశ్చయం.” 


వ. అనవుడు. 159 
తాత్పర్యం: అనగానే. 


చ. “ఇది పెనుంబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ 
బెదరంగంజేయు; నట్లగుటం బెట్టి చనన్‌ వలయుం; దలంచి నా 
హృదయము దీని. బాయుటకు నియ్యకొనం జొర; దెట్లు చెప్పినం 
దుది నొకచోట వైచుటయ తోంచిన కార్యము నయ్యెడుం గటా! 160 


ప్రతిపదార్థం: ఇది= ఈ గాండీవం; పెను+పాము చందమునన్‌= పెద్దపామువలె; ఎంతయున్‌= ఎంతో; భీషణము+ఐ= భయంకరమై; 
జనంబులన్‌= ప్రజలను; బెదర(గన్‌+చేయున్‌= బెదరగొట్టుతుంది; అట్టు+అగుటన్‌= ఆ విధంగా (బెదరకొట్టేది) కావటంచేత; 
పెట్టి చనన్‌+వలయున్‌= ఎక్కడయినా భద్రంగా దాచిపెట్టి వెళ్ళాలి; తలంచి= దీనిని తలచుకొని; నా హృదయము= నా మనసు; 
దీనిన్‌= దీనిని; పాయుటకున్‌= వదలిపెట్టడానికి; ఇయ్యకొనన్‌+చొరదు= అంగీకరించటానికి సమ్మతించటం లేదు; ఎట్టు చెప్పినన్‌= 
ఏ విధంగా చెప్పినా; తుదిన్‌= చివరకు; ఒకచోటన్‌= ఏదో ఒకచోట; వైచుటయ= దాచడమే; తోంచిన కార్యము+అయ్యెడున్‌= 
ఇప్పటికి తోచినపని జాతుంది; కటా!= అయ్యో!. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ గాండీవం పెద్దపామువంటిది. ప్రజలను బెదరగొట్టుతుంది. అందుచేత దీనిని ఎక్కడయినా దాచివెళ్ళాలి. 
ఈ మాట అనుకొంటున్న కొద్దీ దీన్ని విడిచిపెట్టటానికి నా మనసు ఏమాత్రమూ అంగీకరించటం లేదు. ఏమయినా 
సరే! చివరకు ఒకచోట దాచిపెట్టి వెళ్ళటమే మంచిదనిపిస్తున్నది.' 


విశేషం: భారతంలో తాము ధరించే ఆయుధాలతో తమకు బిరుదనామాలు వచ్చినవారు శ్రీకృష్ణార్ణునులు- చక్రి, గాండీవులుగా 
ప్రసిద్దికెక్కారు. అర్జునుడికి గాండీవం అగ్నిదత్తమైనది. గాండీవం మహాసర్పంవలె భయంకరంగా ఉంటుంది. కవ్వడి అయిన 
అర్జునుడు రెండు చేతులతో ప్రయోగించే పాశుపతాస్రాదులవంటి మహాస్రాలను వహించే సామర్థ్యం దానికి ఉన్నది. ఆ గాండీవాన్ని 
అర్జునుడు ప్రాణంకంటె ఎక్కువగా (ప్రేమిస్తాడు. గాండీవాన్ని ఎవరైనా దూషించినా, దానిని మరెవరికైనా ఇమ్మని తనను 
అవమానించినా వారితలను (బ్రద్దలు చేస్తానని స్వయంగా శపథం చేసికొన్నాడు. ఒకసారి ధర్మరాజు (కర్షపర్వంలో) అర్జునుడిపై 
కోపగించి 'గాండీవాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తే అతడు కర్ణుడిని సంహరించి ఉండేవాడు కదా” అని అధిక్షేపించాడు. అర్జునుడు ఆగ్రహించి 
ధర్మజుని తల (బ్రద్దలు చేయబోయాడు. శ్రీకృష్ణుడు ధర్మసూక్ష్మాన్ని చూపించి ఆ ఆపదను తొలగించాడు. అర్జునుడు స్వర్గారోహణం 
చేసేంతవరకు గాండీవాన్ని ధరించే ఉన్నాడు. అతడి శరీరంలో అది ఒక భాగమని భావించాడు. అందుకే గాండీవాన్ని వదలి 
ఉండలేక మనస్సు ఊగిసలాడుతూ ఉండగా అంతగా బాధపడ్డాడు. దానిని దాచిపెట్టక తప్పదని నిశ్చయించి 'కటా' అని చివరకు 
విట్టూర్సాడు. (సంపా.) 


వ. _ అని వితర్క్మించుచుం గిరీటి యురియాడు చిత్తంబు నుత్తలం బుడిపికొని నిశ్చయించి, యాయుధంబులు 


నిక్షేపించుటయ కర్ణంబుగా( బలికి యోగ్యస్థల నిరూపణంబునకు నలుదిక్కులుం బరికించి ప్రేతభూమి 


పరిసరారణ్యంబునందు. 161 


ప్రతిపదార్హం: అని= అని; కిరీటి= అర్జునుడు; వితర్కించుచున్‌= ఆలోచిస్తూ; ఉరియాడు= ఊగులాడే (చలించే); 
చిత్తంబు+ఉత్తలంబున్‌= మనసుయొక్క కలతపాటును; ఉడిపికొని= దిగమింగుకొని; నిశ్చయించి= ఒక నిర్ణయానికి వచ్చి; 
ఆయుధంబులు= ఆయుధాలను; నిక్షేపించుటయ= దాచటమే; కర్ణంబుగాన్‌= చేయతగిన పనిగా; పలికి= చెప్పి; యోగ్యస్థల 
నిరూపణంబునకున్‌= తగినచోటు నిరూపించటానికి; నలుదిక్కులున్‌= నాలుగు దిక్కులను; పరికించి= కలయచూచి; (పేతభూమి= 
శ్మశానం యొక్క; పరిసర+అరణ్యంబునందున్‌= దగ్గరున్న దట్టమైన అడవిలో. 


తాత్సర్యం: అర్జునుడు ఆలోచించాడు. ఊగిసలాడే మనసులోని కలతపాటును అణచుకొన్నాడు. ఆయుధాలు దాచడమే 
కర్తవ్యమని నిశ్చయించుకొన్నాడు. గాండీవం దాచడానికి తగిన చోటుకొరకు నలువైపులా చూచాడు. శ్మశానానికి దగ్గరగా 
ఉన్న అరణ్యంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, నెగసిన కొనలేచి నింగినంతంతకు । నవులం ద్రోచుచు. దనరారు దాని, 
జాంగిన శాఖ లాశాచక్రమున కొలం । దులు బారవెట్టంగ6 బొలుచు దాని, 
గవట లొండొంటితో(; గదియుచు నెడములు । మ్రింగి ప్రబ్బంగ సొంపు మిగులు దాని, 
లోని జొంపము పవలును బెను జీంకటి । నొదవించి పొదలంగ నొప్పుదానిం 


తే. గనియెబవమాన వివిధ వర్తన కళాను । వర్తి; గాకఘూకారవస్పూర్తి జాత 
భీతి పరిసరవర్తి నాభీల భుజగ । చండమూర్తి, శమీతరు చక్రవర్తి. 162 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 73 
ప్రతిపదార్థం: నెగసిన కొనలు= పైకి లేచిన కొమ్మల రెమ్మల చివరలు; ఏచి= అతిశయించి; నింగిన్‌= ఆకాశాన్ని; అంతంతకున్‌= 
ఇంకా పైపైకి; అవలన్‌+(త్రోచుచున్‌= బయటికి గెంటుతూ; తనరారుదానిన్‌= (ప్రకాశించేదానిని; చాగిన శాఖలు= సాగిన కొమ్మలు; 
ఆశా చ(క్రమున= దిక్చ(క్రం యొక్క; కొలందులు= (హద్దులను) ప్రమాణాలను; బార+పెట్టంగన్‌= బారలతో కొలిచేవిధంగా; 
పొలుచుదానిన్‌= రాణించేదానిని; కవటలు= పెద్దపెద్ద కొమ్మలు; ఒండొంటితోన్‌= ఒకదానితో ఒకటి; కదియుచున్‌= రాచుకొనేవిధంగా; 
ఎడములు (మింగి ప్రబ్బంగన్‌= నడుమ నున్న ఖాళీలను (క్రమ్మి వ్యాపించగా; సొంపు మిగులుదానిన్‌= సొగసు ఎక్కువైఉన్నదానిని; 
లోనిజొంపము= లోపలిగుబురు; పవలును= పగలుకూడా; పెను+చీ(కటిన్‌= దట్టమయిన చీకటిని; ఒదవించి= కలిగించి; 
పొదలంగన్‌= వ్యాపించగా; ఒప్పుదానిన్‌= ఒప్పునటువంటి దానిని; పవమాన= గాలిచేత; వివిధవర్తన= అనేకరీతుల; కళా+అనువర్తిన్‌= 
కళలను అనుసరించేదానిని; కాక= కాకుల; ఘూక= గుడ్డగూబలయొక్క; ఆరవ స్ఫూర్తిన్‌= ధ్వనుల స్పురణతో; జాత= పుట్టిన; 
భీతి= భయంకల; పరిసరవర్తిన్‌= చుట్టుపట్ల తిరిగేవారు కలిగిన దానిని; ఆభీల= మిక్కిలి భయంకరమయిన; భుజగచండమూర్తిన్‌= 
పామువలె తీవ్రమయిన స్వరూపం కలదానిని; శమీతరు చ(క్రవర్తిన్‌= (శ్రేష్టమైన జమ్మిచెట్టును; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: జమ్మిచెట్టుకున్న చిట్టచివరికొనలు ఆకాశాన్ని అంతకంతకు వెనక్కి నెడుతున్నాయి. కొమ్మలు నలువైపులా 

సాగి దిగంతాలను కొలిచేవిధంగా ఉన్నాయి. పెద్దపెద్ద కొమ్మలు ఒకదానితో ఒకటి రాచుకొంటూ మధ్య ఏమాత్రం 

ఎడం లేకుండా వ్యాపించి ఉన్నాయి. దట్టమయిన ఆకుల గుబురులు పగటి వేళలోనూ దట్టమైన చీకటిని కలిగిస్తున్నాయి. 

ఆ చెట్టు గాలికి కదులుతుంటే ఎన్నో నర్తన కళలను అభ్యసిస్తున్నట్లుగా ఉన్నది. ఆ చెట్టుమీద కాకులు, గుడ్లగూబలున్నాయి. 
లు oa) a) ౧ యు CY 

భీకరమైన వాటి అరపులకు పరిసరజనం భయపడుతున్నారు. ఆచెట్టుమొత్తం భయంకరమైన మహాసర్సంవలె ప్రచండంగా 

గోచరిస్తున్నది. అటువంటి ఆ శమీవృక్ష చక్రవర్తిని అర్జునుడు చూచాడు. 


విశేషం: 1.అలం: రూపకం, అతిశయోక్తి, అంత్యానుప్రాస. భీషణసుందరమైన ఈ శమీవృక్ష వర్లనం మూలంలో లేదు. ఇది 
తిక్కన ప్రతిభాజన్యం. శమీతరువును చక్రవర్తిగా చెప్పి రూపకాలంకారాన్ని నిర్వహించారు. తిక్కన మానవులలో చక్రవర్తికి ఏ 
విధంగా వఏళిష్ట లక్షణాలుంటాయో తరువులలోకూడ చక్రవర్తి అయిన చెట్టుకు ఆ జాతికి చెందిన విశేషలక్షణా లుండటం సహజం. 
రూపకం చేస్తున్నప్పుడు మానవతరు లక్షణాలను రెండింటినీ అన్వయించటం అలంకారళిల్పం. దానికి పద్యనిర్మాణ శిల్పం 
భావవిస్ఫూర్తికి తోడుపడుతుంది. 


2. పాండవులు చ(క్రవర్తులు. వారి చ(క్రవర్తిత్వానికి వారి బల మెంత కారణమో, వారి ఆయుధాలు కూడ అంతకారణం. 
ఆ ఆయుధాలను తనవద్ద ఉంచుకొని రక్షించగలిగినవాడు కూడా చక్రవర్తి కావాలి. అధముడు దానికి అధికారి కాడు. అందువలననే 
తిక్కన శమీతరు చక్రవర్తిని దర్శింపచేశాడు. 


3. చక్రవర్తి రూప వైభవ వర్షనం ఉదాత్తంగా విసృతంగా జరగాలి కాబట్టి, తిక్కన సీసపద్యం ఎత్తుకొన్నాడు. దానితో 
సీసపాదాలకూ, ఎత్తుగీతికీ నడుమ 'కనియెన్‌ అనే క్రియను ప్రయోగించాడు. పద్యం సహజంగా రెండు భాగాలుగా విభక్తమైపోయింది. 
రెంటికీ క్రియ ఒకటే. సీసంలోని నాలుగుపాదాలూ 'దానిన్‌ అనే పదంతో ముగుస్తూ అంత్యానుప్రాసతో అందంగా గోచరిస్తాయి. 
ఎత్తుగీతిలో 'రసస్ఫూర్తి”, 'పరిసరవర్తి, 'చండమూర్తి', చక్రవర్తి” అనే పదాలు అనుప్రాసతో ఆసక్తిని పెంచుతాయి. 'కనియెన్‌ 
అనేక్రియతో భౌతికంగా చూచిన స్ఫూర్తిని సీసపద్యపాదాలలో, భావుకంగా దర్శించిన స్ఫూర్తిని ఎత్తుగీతిలో నిబంధించటం తిక్కన 
రచనాళిల్పం. 


4. అర్జునుడు తనగాండీవాన్ని 'ఇది పెనుబాము చందమున నెంతయు భీషణమై జనంబులన్‌ బెదరంగం జేయున్‌' 
అని చెప్పాడు. దానిని భరించగల శమీవృక్షంకూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలి. అర్జునుడు వాటిని శమీతరు చ(క్రవర్తిలో 
చూచాడు. అతడు భయంకరమైన భుజగంవలె ప్రచండమూర్తి చండుడు-అంటే ఉ(గస్త్వభావుడు, వాడిమి కలవాడు. పెనుంాము 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


లక్షణం ఆ వృక్షరూపానికి ఉండటం అర్జునుడు గమనించాడు. పాములు ఉండటంచేత భయంకరమూర్తి కలిగి ఉన్నది- అని 
కొందరు వ్యాఖ్యానం చేశారు. అది వృక్షపరంగా మాత్రం అన్వయిస్తుంది. పూర్వాపర శిల్ప సమన్వయ సమర్హం కాదు. “ఆభీలభుజగ 
చండమూర్తి ని ఉపమాన పూర్వపద కర్మధారయంగా (గ్రహించటం సమంజసం. చెట్టుకూ, పామువంటి చండమూర్తికీ వర్తించేవి 
ఎత్తుగీతిలోని విశేషణాలు. గాలిచేత కదలాడటంవలన వివిధ భంగిమలలో అందంగా కనిపించేది చెట్టు. బుసలుకొట్టుతూ 
అనేకరకాలుగా (ప్రసరిస్తూ (వర్తిస్తూఉండే సర్పగతికళానువర్తి భుజగచండమూర్తి ఆ శమీతరు చక్రవర్తి కాకులూ గుడ్డగూబలూ 
మొదలైన పక్షుల కూతలు బాగా వినపడటంచేత చుట్టుప్రక్కల తిరిగే వారికి భయం కలిగించేది అని వృక్షపరమైన అర్థం. 
భీకరమైన సర్పం (కొండచిలువ వంటిది) విజృంభించి అడవిలో తిరగటం మొదలుపెడితే పక్షులు భయంతో రొదలు చేయటం 
సహజం. అటువంటి భయాందోళనలను తనచుట్టూ కలిగించగలిగేది భుజగచండమూర్తి. గాలివాటుగా అనేకవిధాలుగా వర్తించి 
చుట్టూ ఉన్నవారిని ఆ(క్రందనలకు గురిచేసేవాడు కోపనుడైన చండశాసనుడు. 


5. పామువలె ఉ(గస్వభావం కలవాడు శమీతరుచ(క్రవర్తి ఆ చెట్టుకున్న కొనలు ఆకాశాన్ని ఆవలకు తోస్తున్నట్టుంటాయి. 
అలాగే పాము నాలుక కొనలు కూడా భాసిస్తాయి. అంటే -భుజగచండమూర్తి రాజ్యవిస్తరణలో కడుక్రూరుడని భావం. సాగిన 
చెట్టు కొమ్మలు దిక్కులను బారలతో కొలుస్తున్నట్టున్నాయి. చెట్టుకు గుండ్రంగా చుట్టుకొన్న పాము విస్తరించి సాగితే దిక్కులు 
కొలుస్తున్న మానదండంగా ఉండవచ్చును. ఇది సర్పపరమైన అర్థం. దిగంతాలవరకు రాజ్యఎస్తరణ చేయాలన్న 'ప్రచండుడి వర్తన 
అందులో ధ్వని. పెద్దకొమ్మలు కదియబారి ఎడం లేకుండా ఉండటంవలన అందంగా కనపడటం వృక్షలక్షణం. పెద్దలైన 
ఆడుపాములతో (కొమ్మలతో) కలిసి ఎడం లేకుండా (క్రీడించటంవలన అందంగా ఉండేది భుజగచండమూర్తి. (సర్ప క్రీడలో 
వ్యవధానం ఉండకపోవటం (ప్రసిద్దం). క్రూరుడైన రాజు బలవంతంగా వనితలను భయపెట్టి నిరంతరం క్రీడిస్తుంటాడనే భావం 
వ్యంగ్యం. లోని ఆకులగుబుర్లవలన పగళ్ళలోకూడ పెనుచీకట్లను కల్పించే నేర్పుతో ఒప్పారేది చెట్టు. జొంపములంటే నిరంతరధార 
లని అర్థం ఉన్నది. లోని జొంపములంటే సర్బపరంగా విషధారలు. వాటిని వెలిగ్రక్కటం ద్యారా విషధూమాలను వ్యాపింపజేసి 
పగళ్ళను చీకట్టుగా మార్చే ప్రభావం కలిగి ఉండటం భుజగచండమూర్తి లక్షణం. మనసులోని ఆలోచనల గుంపులచేత 
వెలుగునుకూడా చీకటిగా మార్చగలిగే దుష్టస్వభావం కలిగి ఉండటం (క్రూరుడైన రాజు లక్షణం. ఏతద్భావనతో తిక్కన 
రూపకాలంకారాన్ని భీకర రమణీయంగా నిర్వహించాడు. పెనుబాముయొక్క స్వభావాన్ని సహజంగా తనలో గర్భీకరించుకొన్న 
శమీతరుచ(క్రవర్తి గాండీవధనువును రక్షించగలిగిన ఆభీలభుజగచండమూర్తి అని నిశ్చయించాడు అర్జునుడు. 


6. శ్మశానం ప్రక్కన ఉండే జమ్మిచెట్టును ఇంతటి అలంకార సుందరంగా తెలుగులో వర్ణించిన కవి మరొకరు లేరు. 
శమీతరుచ(క్రవర్తిని దర్శించగలిగిన వాడు భావుకచ(క్రవర్తి. తిక్కన భారతంలోని (ప్రసిద్దమైన పద్యాలలో ఇది ఒకటి. 
రూపకాతిశయోక్తులను, అంత్యానుప్రాసను నిపుణంగా మేళవించిన అలంకృతమైన ఉదాత్త రచన. (సంపా.) 


వ. కని యమ్మహీరుహంబు ధర్మనందనునకుం జూపి యిట్లనియె. 163 


CI 


తిపదార్థం: కని= ఆ జమ్మిచెట్టును చూచి; ఆ+మహీరుహంబున్‌= ఆ శమీవృక్షాన్ని; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; 
చూపి= చూపించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: చూచి, ఆ జమ్మిచెట్టును ధర్మరాజుకు చూపించి ఈ విధంగా అన్నాడు. 


శా. _ 'పక్షివ్యాకులముం, బరేత నిలయోపాంతోత్ధమున్‌, డాకినీ 
రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడం జి 
త్తక్షోభం బొనరించు; నట్లగుట జెంతం జేరరా దీ శమీ 
వృక్షం బెవ్వరి; కిందు( బెట్టుదమె పృథ్వీనాథ! శృస్తాస్రముల్‌? 164 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 75 
ప్రతిపదార్థం: పృథ్వీనాథ!= ఓ భూనాథ! (ధర్మరాజా!); పక్షివ్యాకులమున్‌= పక్షులకలకలం నిండినదీ; పరేత నిలయ+ఉపాంత+ 
ఉత్సమున్‌= శ్మశానానికి దగ్గరలో మొలచినదీ; డాకినీ= డాకినులు; రక్షస్‌= రాక్షసులు; భూత= భూతాలు; పిశాచ= పిశాచాదులతో; 
గోచరమున్‌= కనబడేదీ; దుర్గంధంబున్‌+ఐ= కంపుతో కూడిందీ అయిన; ఈ శమీవృక్షంబున్‌= ఈ జమ్మిచెట్టును; చూడన్‌= 
చూడగానే; చిత్తక్షోభంబు+ఒనరించున్‌= మనస్సుకు వ్యాకులత కలిగిస్తుంది; అట్టు+అగుటన్‌= అట్లా కావడంవలన; ఎవ్వరికిన్‌= 
ఎవరికిని; చెంతన్‌+చేరరాదు= దగ్గరికి చేరడానికి వీలు కాదు; (అందుచేత); శస్త+అ(స్తముల్‌= మన శ'స్తాలు, అస్త్రాలు; 
ఇందున్‌+పెట్టుదమె?= ఈ జమ్మిచెట్టుమీద పెట్టుదామా? 


తాత్పర్యం: 'ధర్మరాజా! ఈ జమ్మిచెట్టు నిరంతరం పక్షులరొదలతో నిండి కలతపెట్టేదిగా ఉంటుంది. శ్మశానానికి 
దగ్గరగా ఉండటంచేత భూతపిశాచ రాక్షస గణాలతో కూడి భయంకరంగా ఉంటుంది. చుట్టూ దుర్గంధం వ్యాపించి 
ఉంటుంది. దీనివైపు చూస్తేనే మనస్సులో ఒక విధమైన కలత పుట్టుతుంది. అందువలన ఈ చెట్టు దగ్గరికి ఎవ్వరూ 
రారు. కాబట్టి మన శ'స్తాస్తాలను దీనిమీద భద్రపరుద్దామా? 


విశేషం: శ్మశానానికి దగ్గరగా ఉండటంవలన చాలమంది రారు. పిశాచాలు భూతాలు ఉండటంవలన భయంకరం. దుర్వాసన 
కారణంగా దగ్గరికి చేరడానికి అసహ్యం. అందుచేత అగస్త్రశృస్రాలకు భయం లేదని అభిప్రాయం.” దుర్గస్థంబునై”- పెక్కుప్రతులు. 
Vas జాని గయ & 


క. పెను. బొడువు. బజపు జొంప । మ్మును గలయది; దీన నెల్ల పురుషులకు బ్రయో 
జన మొకండు లేదు, చేరం। జనం జూడంగ, నరయ, నెక్కసమకట్టంగన్‌. 165 


ప్రతిపదార్థం: పెను+పొడువు= పెద్దఎత్తూ; పజపు= విశాలత్వం; జొంపమ్మును+కల+అది= గుబురూ కలిగింది; దీనన్‌= ఈ 
కారణాలవలన; ఎల్ల పురుషులకున్‌= మానవులందరికి; చేరన్‌+చనన్‌= దగ్గరికి రావటానికి కానీ; చూడంగన్‌= చూడటానికి కానీ; 
అరయన్‌= నిశితంగా పరిశీలించటానికి కానీ; ఎక్కన్‌ సమకట్టంగన్‌= ఎక్కటానికి ప్రయత్నం చేయటానికికానీ; ప్రయోజనము= 
ఉపయోగం; ఒకండు= ఒక్కటికూడా; లేదు= లేదు. 


తాత్సర్యం: ఈ చెట్టు ఎత్తయింది. చాలా విస్తారమయింది. గుబురయింది. అందుచేత ఎవరూ దగ్గరికి రారు. వచ్చినా 
చూడరు. దానిని నిశితంగా చూడటంవలనగాని, ఎక్కటం వలనగాని, ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. 


విశేషం: శస్ర్రాస్రాలు రహస్యంగా ఉండగలవు అనటానికి తగిన హేతువులను అర్జునుడు పేర్కొన్నాడు. ఎత్తు, వైశాల్యం, గుబురుతనం 
అనే గుణాలు చెట్టు నెక్కేవాళ్ళను భయపెడతాయి. అందువలన గుబురులో ఎత్తుగా దాచబడిన ఆయుధాలు ఎవరికీ కనపడవు. 
గాండీవం వంటి పెద్దవిల్లును కూడా తనలో దాచుకొనే వైశాల్యం ఆ చెట్టుకు ఉన్నది. కాబట్టి భయం లేదు. ఇక ఎవరైనా 
చూడటానికి దగ్గరికి వచ్చినా, ఎక్కటానికిసమకట్టినా వారికి ఏ లాభమూ ఉండదు. చేరటానికి దుర్గంధం, చూడటానికి భయంకరాకారం, 
ఎక్కటానికి ఫలపుష్పాదు లేవీ లేకపోవటం అనేవి అడ్డువచ్చే బలమైన కారణాలు. ఆ కారణాలవలన ఆయుధాలు సురక్షితంగా 
ఉండగలవని నిశ్చితాంశం. ధర్మజుడి అంగీకారం పొందాలంటే (ప్రతిపాదన ఎంత తర్కబద్దంగా ఉండాలో అర్జునుడి మాటలు 
వ్యక్తం చేస్తున్నాయి. (సంపా.) 


ఉ. కావున దీనియం దిడుట కార్యము కైదువులెల్ల(; గేశచ 
ర్మావృత సంచయంబుగ శవాకృతిగా నొనరించి కట్టినం 


బోవరు దీని ది క్కొరులు భూవర! నెమ్మది నూఅడిల్లు; మె 
చో వసియించినం బిదప( జొప్పడు. గ్రమ్మటి వచ్చి కైకొనన్‌.' 166 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; కైదువులు+ఎల్లన్‌= ఆయుధాలన్నీ; దీని+అందున్‌= ఈ జమ్మిచెట్టు గుబురులో; ఇడుట= 

పెట్టటం; కార్యము= చేయదగినపని; కేశచర్మ+ఆవృత+సంచయంబుగన్‌= వెంట్రుకలతో కూడిన చర్మంతో చుట్టబడిన సముదాయం 

కలదిగా; శవ+ఆకృతిగాన్‌= శవాకారంగా; ఒనరించి= చేసి; కట్టినన్‌= కట్టినట్లయితే; ఒరులు= ఇతరులు; దీని దిక్కు పోవరు= ఈ 

చెట్టువైపు వెళ్ళరు; భూవర!= రాజా! (ధర్మరాజా!); నెజ+మదిన్‌= నిండుమనసుతో; ఊలడి ల్లుము= ఊరటచెందుము; 

ఎచ్చోవసియించినన్‌= మనం ఎక్కడ ఉన్నా; పిదపన్‌= అజ్ఞాతవాసం తరువాత; (క్రమ్మణు వచ్చి= తిరిగివచ్చి; కైకొనన్‌= తీసికొనటానికి; 
క్‌ a 

చొప్పుడున్‌= సాధ్యపడుతుంది. 


తాత్పర్యం: అందుచేత మన ఆయుధాలను ఈ జమ్మిచెట్టు మీద దాచడం సబబయిన పని, వెంట్రుకలతో కూడిన 
చర్మంతో ఆయుధాలను చుట్టి శవంవలె అమర్చి కట్టిపెట్టితే ఈ వైపు ఎవరూ రారు. మహారాజా! నీవు మనస్సున 
బాధపడవద్దు. మనం ఎక్కడున్నా, చివరకు తిరిగివచ్చి మన ఆయుధాలను మనం తీసికొనటానికి వీలవుతుంది.” 


పాండవులు దను యాయుధంబుల శమీవృక్షమున బెట్టుట (సం. 4-5-9) 


వ. అని చెప్పిన నందటు నత్తెజింగున కియ్యకొనుటయు, నతండు గాండీవంబు నవలోకించి. 167 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పినన్‌= చెప్పగా; అందటబున్‌= అందరును; ఆ+తెజంగునకున్‌= ఆ పద్దతికి; 
ఇయ్యకొనుటయున్‌= సమ్మతించగా; అతండు= అర్జునుడు; గాండీవంబున్‌= గాండీవాన్ని; అవలోకించి= చూసి. 


తాత్సర్యం: అని చెప్పగా అందరూ దానికి ఒప్పుకొన్నారు. అపుడు అర్జునుడు గాండీవం వైపు చూచి. 


చ. “అనిమిషదాన వాంబరచరాదిక జాతుల నెల్ల బోర నీ 

ధనువునం గాదె గెల్లు! సముదగ్ర విరోధి భయావహంబు; దీ 

నిని నొక మ్రానం గట్టి చను నిశ్చయ మొందంగం జేసి దైవ; మే 

మన(గల? దట్ల కాకి యని యాత్మ నలందురి మందచేస్టు(డై. 168 
ప్రతిపదార్థం: అనిమిష= దేవతలూ; దానవ= రాక్షసులూ; అంబరచర= గంధర్వులు; ఆదిక= మొదలయిన; జాతులన్‌+ఎల్లన్‌= 
జాతులన్నిటినీ; పోరన్‌= యుద్దంలో; ఈ ధనువునన్‌+కాదె= ఈ వింటితో కదా; గెల్తున్‌= గెలిచేవాడిని; సముద(గ్రవిరోది 
భయ+ఆవహంబున్‌= గొప్పవారయిన విరోధులకు కూడా భయాన్ని కలిగించే; దీనిని= ఈ గాండీవాన్ని; ఒక (మ్రానన్‌= ఒక 
చెట్టునందు; కట్టి చనునిశ్చయము= కట్టి వెళ్ళే నిర్ణయాన్ని; ఒందంగన్‌+చేసెన్‌= చేసే విధంగా (తీసికొనే విధంగా) చేసింది; 
దైవమున్‌= దైవాన్ని; ఏమి+అనన్‌+కలదు?= ఏమనటానికి వీలుంది?; అట్టు+అకాక+అని= అట్లాగే కానీ అని; ఆత్మన్‌= మనస్సులో; 
అలందురి= బాధపడి; మందచేష్టుండు+ఐ= చేష్ట లుడిగిన వాడయి. 


తాత్సర్యం: 'నేను ఈ ధనుస్సు సహాయంతో అనేక యుద్దాలలో దేవదానవ గంధర్వాదులను గెలిచినవాడిని. ఈ 
గాండీవం శత్రుభయంకరమయినది. ఇటువంటి గాండీవాన్ని ఒక చెట్టుకు కట్టిపడవేసే నిర్ణయాన్ని దైవం నిశ్చయించింది. 
ఈ పరిస్థితిలో ఏమనటానికీ పాలుపోవటంలేదు' -అని అర్జునుడు మనసులో బాధపడి ఉత్సాహరహితుడై ఉండిపోయాడు. 


వ. ఎక్కు డించిన6 బాండవాగ్రజుండు. 169 


ప్రతిపదార్థం: ఎక్కు డించినన్‌= మోపెట్టిన అల్లెత్రాటిని విప్పగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 77 


తాత్సర్యం: అర్జునుడు గాండీవం నారిముడి విప్పాడు. అప్పుడు ధర్మరాజు. 


క. దనుజకుల త్రాసకరం । బును రిపుభంజనము రత్నభూషిత రూపం 
బును గురుదేశాహ్లాదన । మును నగు నిజకార్ముకంబు మో పెడలించెన్‌. 170 


ప్రతిపదార్థం: దనుజకుల= రాక్షస సమూహానికి; (త్రాసకరంబును= భయాన్ని కలిగించేదీ; రిపుభంజనమున్‌= విరోధులను 
సంహరించేదీ; రత్నభూషిత= రత్నాలతో అలంకరించబడిన; రూపంబును= ఆకారం కలదీ; కురుదేశ+ఆహ్లాోదనమునున్‌= 
కురుదేశానికి సంతోషాన్ని కలిగించేదీ; అగు= అయినటువంటి; నిజకార్ముకంబు మోపు= తన వింటినారిబిగువును; ఎడలించెన్‌= 
తొలగించాడు. 


తాత్సర్యం: రాక్షసులకు భయంకర మయినదీ, విరోధినాశనకర మయినదీ, రత్నాలు పొదిగినదీ, కురుదేశానికి సంతోషం 
కలిగించేదే అయిన తన వింటినారిని ధర్మరాజు విప్పాడు. 


వ. తదనంతరంబ భీమ నకుల సహదేవులదెస( గనుంగొని. 171 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత వెంటనే; భీమ నకుల సహదేవుల దెసన్‌= భీమ నకుల సహదేవులవైపు; 
కనుంగొని= చూచి. 


తాత్సర్యం: ఆ తరువాత వెంటనే ధర్మరాజు భీమనకుల సహదేవులవైపు (వారి వింటినారులను కూడ సడలించండి 
అని సూచిస్తున్నట్టు) చూచాడు. 


సీ, “సైంధవయక్షపాంచాల త్రిగర్తుల । దీనన యోర్షితి మానధనుండ! 
సౌరాష్ట్రనాథాది శత్రులు దీనిచే(। గాదె మర్చితు లైరి ఘనభుజుండ! 
కాళింగ పాండ్య మాగధుల నిర్ణించుచో । నిదియ కైదువు నీకు విదితయశు(డ!' 
యని క్రమంబున వారలందటి విండులు । పెంపెసలార వేర్వేటి పొగడి 


ఆ. గొనయములు వదల్ప ననుమతి సేయుడు । వారు నట్ల చేసి తేరం జాప 
ములును దొనలు వర్మములు నసి ముద్ద రా । ద్యాయుధములు' గూడ నతండు గట్ట. 172 


ప్రతిపదార్థం: మానధనుండ!= అభిమానమే ధనంగా కలిగిన భీమసేనా!; సైంధవ= సైంధవుడినీ; యక్ష= యక్షులనూ; పాంచాల= 
పాంచాలురనూ; (త్రిగర్తులన్‌= (త్రిగర్తదేశాధిపతి అయిన సుశర్మనూ; దీనన్‌= దీనితోనే; ఓర్చితి(వి)= నిర్దించావు, జయించావు; 
ఘనభుజుండ!= దీర్భమయిన భుజాలు కల నకులా!; సౌరాష్ట్రనాథ+ఆది= సౌరాష్ట్రదేశానికి రాజు మొదలయిన; శత్రులు= విరోధులు; 
దీనిచేన్‌= దీనిచేతనే; మర్దితులు+ఐరి కాదె= తాడించబడ్డారు కదా; విదితయశు(డ!= ప్రకటితమయిన కీర్తి కలిగిన సహదేవా!; 
కళింగ= కళింగరాజు; పాండ్య= పాండ్యరాజు; మాగధులన్‌= మగధరాజులను; నిర్జించుచోన్‌= జయించటానికి సిద్దమయినవేళ; 
నీకున్‌= నీకు; ఇదియ కైదువు= ఇదే ఆయుధం; అని= అని; (క్రమంబునన్‌= (క్రమంగా; వారలు+అందణ= భీమసేనాదుల; 
విండులు= ధనుస్సులు; పెంపు+ఎసలారన్‌= గొప్పతనం ప్రకటితం కాగా; వేర్వేణన్‌= వేరువేరుగా; పొగడి= ప్రశంసించి; గొనయములు= 
అల్లెత్రాళ్ళు; వదల్పన్‌= వదలించటానికి; అనుమతి= ఆజ్ఞ; చేయుడున్‌= చేయగానే; వారున్‌= భీమాది పాండవులందరు; అట్టు+అ= 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆ విధంగానే; చేసి= చేసి; తేరన్‌= తేగా; చాపములును= ధనుస్సులను; దొనలు= అమ్ముల పొదులను; వర్మములున్‌= కవచాదులను; 
అదిసి= కత్తులను; ముద్గర+ఆది= ఇనుపగుదియలు మొదలయిన; ఆయుధములు= ఆయుధాలను; అతండు= ధర్మరాజు; 
కూడన్‌+కటెన్‌= చేర్చి కట్లకటాడు. 

లు లు లు 


తాత్పర్యం: 'మానధనుడవయిన భీమా! సైంధవుడినీ, యక్షులనూ, పాంచాలురనూ, త్రిగర్హుడినీ దీనితోనే కదా ఓడించావు. 
నకులా! సౌరాష్ట్రదేశరాజు మొదలయిన విరోధులను దీనిచేతనే కదా సంహరించావు. సహదేవా! కళింగపాండ్యమగధ 
దేశపు రాజులను జయించేవేళ -ఈ కోదండమే కదా నీకు సహాయపడ్డది' - అని వరుసగా వారి ధనుస్సులను ప్రశంసించాడు. 
అలా ప్రశంసించి, వారి ధనుస్సుల నారులు విప్పటానికి ధర్మరాజు అనుమతించాడు. వారు ఆ పనిని పూర్తిచేయగా 
ధనుస్సులు, అమ్ముల పొదులు, కవచాలు, కత్తులు, గుదియలు మొదలయిన ఆయుధాలను ఒకచోట చేర్చి, ధర్మరాజు 
విశేషం: ధనువులకు నారులు సడలించి మూటకట్టే ఈ ఘట్టాన్ని తిక్కన నాటకీయంగా చిత్రించాడు. మూలంలో కథాకథనంలో 
భాగంగా సాగిన అంశాలను పాత్రోచిత భంగిమలలో చిత్రించాడు. అర్జునుడు గాండీవాన్ని వీడలేక విషాదాన్ని (ప్రదర్శించాడు. 
గాండీవ మాహాత్య్యాన్ని గురించి అర్జునుడే స్మరించి వియోగచింతను పొందినట్టు చిత్రించటం నాటకీయం. ఆ తరువాత 
భీమనకుల సహదేవుల కార్ముకాల గొప్పతనాలను ధర్మజుడు కీర్తించినట్టు రచించటం నాటకీయం. మధ్య ధర్మజుడు తన వింటి 
మహిమను తానే చెప్పుకొన్నట్టు కాక తిక్కన వర్షించి వదలిపెట్టటం జొచిత్యం. ఆత్మప్రశంస చేసికొనని ధీరోదాత్తుడిగా ధర్మరాజును 
మిగిల్పాడు తిక్కన. మూలంలో కథా కథన శిల్పంలో భాగంగా ఉన్నదానిని పాత్రోచిత సంభాషణ వైఖరిగా మార్చటం ఇందులోని 
నాటకీయత. ఆ కళ తిక్కనకు కరతలామలకం. (సంపా.) 


వ. ఇట్లుపూర్వోక్త ప్రకారంబునం బొదివి, మహోరగంబులం బెట్టియలం బెట్టి కట్టు చందంబున బంధించి, వానిం 
గొనుచు, నయ్యజాతశత్రుండు ధర్మదేవతా దత్తవరుం డగుటంజేసి నిశ్శంకం బైన యంతఃకరణంబుతోడ 
శమీవృక్ష సమారోహణం బాచరించి. 173 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పూర్వ+ఉక్తప్రకారంబునన్‌= ముందు చెప్పిన పద్దతిలో; ఆ+అజాత శత్రుండు= ఆ ధర్మరాజు; 
పొదివి= పట్టుకొని; మహా+ఉరగంబులన్‌= పెద్దపెద్ద పాములను; పెట్టియలన్‌= పెట్టెలలో; పెట్టి కట్టు చందంబునన్‌= పెట్టి కట్టే 
విధంగా; బంధించి= గట్టిగా కట్టి; వానిన్‌+కొనుచున్‌= వాటిని తీసికొని; ధర్మదేవతా దత్తవరుండు+అగుటన్‌+చేని = 
యమధర్మరాజుచేత ఇవ్వబడిన వరం కలవాడు కావటం వలన; నిశ్ళంకంబు+ఐన= సంకోచం లేని; అంతఃకరణంబుతోడన్‌= 
మనస్సుతో; శమీవృక్ష సమారోహణంబున్‌= జమ్మిచెట్టు ఎక్కటాన్ని; ఆచరించి= చేసి. 

తాత్సర్యం: ఆ విధంగా ముందు చెప్పినట్టు ధర్మరాజు చేర్చి పట్టుకొన్నాడు. పాములను పెట్టెలలో పెట్టి బంధించి నట్లుగా 

ఆ ఆయుధాలన్నిటిని మోపు కట్టాడు. యముడివలన వరం పొందినవాడు కావటంవలన ధర్మరాజు నిస్సంకోచంగా ఆ 

జమి చెట్టు ఎక్కాడు. 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు గాండీవాన్ని పామువంటిదని చెప్పినది మొదలు పాండవుల ఆయుధాల నన్నిటినీ సర్ఫోపమానంతో 
వర్షించి కథను నిర్వహించటం తిక్కన కావ్యకళా శిల్సాంశం. (సంపా.) 


తే. _ బ్రహ్మవిష్ణు మహేశ దిక్సాల చంద్ర। సూర్య వనదేవతా పితృస్తుతు లొనర్ణి 
దివియు భువియును జూచి ప్రార్థించి, యొక్క। విపులశాఖ నాయుధములు వ్రేలంగట్టె. 174 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 79 
ప్రతిపదార్థం: బ్రహ్మ, విష్ణు, మహా+ ఈశ; దిక్‌+పాల, చంద్ర, సూర్య, వనదేవతా, పితృ, స్తుతులు= (బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, 
దిక్సాలకులు, చంద్రుడు, సూర్యుడు, వనదేవతలు, పితృదేవతలకు సంబంధించిన స్తోత్రాలను; ఒనర్భి= చేసి; దివియున్‌= ఆకాశాన్ని; 
భువియును= భూమిని; చూచి= చూచి; ప్రార్థించి= ప్రార్ధన చేసి; ఒక్క విపులశాఖన్‌= ఒక పెద్ద కొమ్మకు; ఆయుధములు= 
ఆయుధాలను; |వ్రేలన్‌+కట్టెన్‌= (వ్రేలాడకట్టాడు. 


తాత్సర్యం: ధర్మరాజు (బ్రహ్మను, ఈశ్వరుడిని, విష్ణువును, దిక్సాలకులను, చంద్రుడిని, సూర్యుడిని, వనదేవతలను, 
పితృదేవతలను స్తుతించాడు. భూమ్యాకాశాలను చూచాడు, ప్రార్థించాడు. ఒక పెద్దకొమ్మకు ఆయుధాలను (వ్రేలాడ 
గట్టాడు. 


వ. ఇట్లు కట్టి తదీయాధిదైవతంబుల నుద్దేశించి నమస్కరించి. 175 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కట్టి= కట్టి; తదీయ+అధిదైవతంబులన్‌= వాటి అధిదేవతలను; ఉద్దేశించి= గురించి; 
నమస్కరించి= నమస్కారం చేసి. 


తాత్పర్యం: ధర్మరాజు ఆయుధాలను ద్రేలాడగట్టాడు. ఆ ఆయుధాల అధిదేవతలకు నమస్కరించాడు. తదనంతరం 
ఆయుధాల నుద్దేశించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: 1. ధర్మరాజు ఆయుధాల అధిదేవతలను స్మరించి వారిరక్ష వాటికి ఉండేటట్టు ప్రార్థించాడు. పాండవుల ఆయుధాలలో 
కొన్ని దైవదత్తాలు. గాండీవం, అక్షయతూణీరాలు మొదలైనవి అటువంటివే. అంతేకాక రాజులు వారి ఆయుధాలను పనిముట్టుగానే 
భావించరు. దైవస్వరూపాలుగా భావిస్తారు. అందువలననే ఆయుధపూజ ఒక సంప్రదాయ మైంది. ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక 
అధిదైవం ఉంటుంది. ఆ దైవమే ఆ ఆయుధరూపంలో వర్తిస్తుంది అని విశ్వాసం. ఆయుధాలలో అస్త్రాలు కూడా చేరుతాయి. అవి 
మం(త్రరూపాలు. మంత్రాలకు అధిదైవతా లుండటం ప్రసిద్ధం. ఏమైనా అటువంటి రక్షా దేవతలందరూ కలిసి ఆయుధాలను 
కాపాడుతూ ఉండాలని సంప్రదాయబద్దంగా ధర్మజుడు ప్రార్థించాడని భావం. ఇది అమూలకం. 


2. మూలంలో చెట్టెక్కి, ఆయుధాలను కొమ్మకు (వ్రేలాడకట్టింది నకులుడు. తెలుగులో ధర్మజుడు. ఈ మార్పు 
తిక్కన బొచిత్యకల్పనకు తార్కాణం. ధర్మజుడైతేనే అధిదేవతలను ఆరాధించగలడు. వారి రక్షను ఆవహింపచేయగలడు. తనకూ 
అర్జునుడికీ తప్ప ఇతరులకు ఆ ఆయుధాలు ఆయుధాలవలె కనపడకుండా ఉండేటట్లు చూడండి- అని అడుగ గలడు. అతని 
మాటలు మన్నించి అధిదేవతలు అను[గ్రహించగలరు. నకులుడు ఇటువంటి పనులు చేయలేడు. ధర్మజుడు కట్టింది ఆయుధాల 
మూట; చెట్టుకొమ్మకు కట్టిపెట్టింది మంత్రాల మూట! ఇది తిక్కన తీర్పు (సంపా.) 


క. “నరునకు నాకుం దక్క(గ। నొరులకు మీరూపు సూపకున్నది; విషవి 
స్పురిత భుజగభంగి భయం । కర మూర్తులు దాల్లి యుండగా వలయు. జుయడీ. 176 
ప్రతిపదార్థం: నరునకున్‌= అర్జునునికి; నాకున్‌= నాకు; తక్కంగన్‌= తప్పించి; ఒరులకున్‌= ఇతరులకు; మీ రూపు= మీ 


రూపాన్ని; చూపక+ఉన్నది= చూపించకండి; విష= విషంతో; విస్సురిత= (ప్రకాశించే (విజృంభించే); భుజగభంగిన్‌= పాములవలె; 
భయంకరమూర్తులు= భయంకరమయిన ఆకారాలు; తాల్చి= ధరించి; ఉండ(గాన్‌ వలయున్‌+చుండీ!= ఉండాలి సుమా!. 


తాత్సర్యం: 'అర్జునుడికీ నాకూ తప్ప ఇతరులకు మీ ఉనికిని చూపించకండి. మీరు విషసర్సాలవలె కనపడాలి. మీ 
ఆకారం భయంకరంగా ఉండాలి. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భవిష్యత్కథలో అర్జునుడు ఉత్తరగోగ్రహణ సందర్భంలో ఈ ఆయుధాలను వాడుకొనవలసి వస్తుంది. అందుచేత 
తనకూ, అర్జునునికీ తప్ప ఇతరులకు కనబడరాదని ధర్మరాజు చెప్పటం ఒక విశేషం. అర్జునుడిపట్ట అతని అనురాగానికి ఈ 
మాట తార్కాణం కూడా. చూపక+ఉండునది - చూపకున్నది. 


ఉ. భీముంయడు ధార్తరాష్ట్రకుల భీషణరోషుండు; చిత్త మెప్పు డె 
ఖై మదమెత్తునో; యతని యాగ్రహవత్తికి లోనుగాక మీ 
రేమెయి నైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం; 
బేమటికుండ(గా వలయు నివ్విషమాబ్దములోన నాతనిన్‌. 177 


ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; ధార్తరాష్ట్రకుల= ధృతరాష్ట్రుని పుత్రసమూహానికి (వారిపట్ల); భీషణరోషుండు= భయంకరమయిన 
రోషం కలవాడు; చిత్తము= అతని మనస్సు; ఎప్పుడు+ఎట్టు+ఐ= ఎప్పుడు ఎట్టా అయి; మదము+ఎత్తునో= మదించునో; అతని= 
భీమునియొక్క; ఆ(గ్రహవృత్తికిన్‌= కోపప్రవర్తనకు; లోనుకాక= లోబడక; మీరు= మీరు (ఆయుధాలు); ఏమెయిన్‌+ఐనన్‌= ఏ 
విధంగానయినా; వంచన వహించి= వంచనభావంతో; తొలంగుట= తప్పుకొనటం; మత్‌+సమీహితంబు= నాకోరిక; 
ఈ+విషమ+అబ్బములోనన్‌= ఈ సంక్షిష్ణ అజ్ఞాతవాస కాలంలో; అతనిన్‌= భీముని; ఏమజక+ఉండంగాన్‌+వలయున్‌= ఏమరకూడదు. 


తాత్పర్యం: భీముడు కౌరవులందరిమీద పట్టరాని రోషాన్ని ప్రదర్శిస్తాడు. అతడి మనస్సు ఏ సమయంలో ఎట్లా 
మదావేశాన్ని ప్రకటిస్తుందో. అతడికి ఆగ్రహం వస్తే మిమ్మల్ని ఆశ్రయించవచ్చును. అప్పుడు అతడి కోప ప్రవృత్తికి 
మీరుకూడా వశమై పోకుండా ఏదైనా ఒక కపటమైన మిషతో తప్పుకొనండి. ఇది నా కోరిక, క్లిష్టమైన ఈ అజ్ఞాతవాస 
సంవత్సర కాలంలో (అందరం అతడిపట్ల) ఏమరకుండా ఉండాలి. 


విశేషం: 1. ఈ మాటలు మూలంలో లేవు. తిక్కన కల్పించాడు. ఆయుధాల అధిదేవతల భావనం, కీర్తనం వృధా కారాదు. వారు 
ప్రచ్చన్నంగా ధర్మజుడికి ప్రసన్నులై ఉన్నారు. ఆయుధాలు పనిముట్టు కావు. రక్షామూర్తులైన దేవతలు. వారికి తనమనసులోని 
మాట చెప్పుకొన్నాడు. పరోక్షంగా దేవతలను వరం కోరినట్టు కోరాడు. భీము డావేశపరుడనీ, అసమయ సాహసాలు (ప్రదర్శించటం 
నీతి కాదనీ, అతడిని అదుపులో పెట్టుకొనాలనీ కుబేరుడు (ఆరణ్యపర్వంలో) ధర్మరాజుకు హితవు చెప్పాడు. దాని నిక్కడ 
అనుసంధించుకొన్నాడు విజ్ఞుడైన ధర్మజుడు. కౌరవులు పాండవుల అజ్ఞాతవాసనియమాన్ని భంగం చేయటానికి కుటిలయత్నాలు 
చేయవచ్చును. అవి రోషావేశపరుడైన భీముడిని రెచ్చగొట్టవచ్చును. అతడు ఆవేశంతో ఆయుధాలను వెలికితీసి కౌరవులమీద 
విజృంభించవచ్చును. అటువంటి పని చేయగలవాడు భీముడొక్కడే. ఒకవేళ మేరమీరి సాహసిస్తే ఆయుధాలు అదృశ్యంగా ఉండి 
అతడిచేతిలో పడగూడదని ధర్మజుడి అభిమతం. అజ్ఞాతవాసంలో పాండవులను గుర్తించటానికి తోడ్పడే ప్రధాన చిహ్నాలు ఆయుధాలని 
ఈ (ప్రకరణం తెలిపింది. 


2. విశేషమేమంటే - ఎట్టి పరిస్థితులలోనూ ఆయుధాలను వెలికి తీయవద్దని భీముడితో చెప్పవచ్చును కదా! ఒకడి 
ఆయుధ ధారణం అందరికి ఆపద కలిగిస్తుందని హెచ్చరించవచ్చును. తన ఆనతి భీముడు మీరినా ఆయుధాలైనా పాటిస్తాయని 
భీమాదులను పరోక్షంగా హెచ్చరించాడు ధర్మరాజు. అందువలననే ఆయుధాలనే అతడికి వశం కాకుండా ఉండండని కోరటం 
ప్రకరణౌచిత్యం. దేవతలు పిలిస్తే పలుకుతారు ధర్మరాజుకు. (సంపా.) 


వ. అనివే(డికొని వృక్షంబు డిగ్గి దానికిం బ్రదక్షిణంబు వచ్చి ప్రణమిల్లి భీమసేనుదెస మరలి చూచి సాంత్వన వచన 
సమేతంబుగా నతనిం గౌంగిటంజేర్పి యనునయించి తమ చేసిన విధంబు తతదేశవర్తు లయిన గోపాలాది 
క్షుద్రజనంబులకు మటు(గు వెట్టం దలంచి వారల కభిముఖులై పాండునందను లందటు నిట్లనిరి. 178 


విరాటపర్వము = ప్రథమాశ్వాసము 81 
ప్రతిపదార్థం: అని వేండికొని= అని ప్రార్థించి; వృక్షంబు డిగ్గి= జమ్మిచెట్టు నుండి దిగి; దానికిన్‌= ఆ వృక్షానికి; ప్రదక్షిణంబు 
వచ్చి= ప్రదక్షిణంచేసి; ప్రణమిల్లి= నమస్కరించి; భీమసేనుదెసన్‌= భీమునివైపు; మరలిచూచి= తిరిగిచూచి; సాంత్వనవచన 
సమేతంబుగాన్‌= ఓదార్పు మాటలతో; అతనిన్‌= భీముని; కొంగిటన్‌+చేర్చి= కౌగిట్లో చేర్చుకొని (ఆలింగనం చేసికొని); 
అనునయించి= ఊరడించి; తమ చేసిన విధంబున్‌= తాము చేసిన దానిని; తత్రదేశవర్తులు= ఆ (ప్రదేశంలో తిరిగేవారు 
(తచ్చాడేవారు); గోపాల+ఆది= పశువుల కాపర్గు మొదలైన; క్షుద్రజనంబులకున్‌= సామాన్య ప్రజలకు; మటు(గు+పెట్టన్‌+తలంచి= 
కప్పిపుచ్చాలనుకొని; వారలకున్‌= ఆ న్షుద్రజనులకు; అభిముఖులు+ఐ= ఎదురు ముఖం కలవారై (ఆ (ప్రజల వైపు తిరిగి); 
పాండునందనులు+అందణును= పాండవులందరూ; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: ఇట్టా ప్రార్ధించి ధర్మరాజు చెట్టు దిగాడు. ఆ చెట్టుకు ప్రదక్షిణం చేశాడు. నమస్కరించాడు. భీముడివైపు 
తిరిగాడు. అనునయించాడు. ఆప్యాయంగా కౌగిలించుకొని ఊరడించాడు. తాము చేసినపని ఆ చుట్టుప్రక్కలున్న 
గొడ్డ కాపరులకు తెలియకుండా ఉండేందుకుగాను వారి వైపు తిరిగాడు. పాండవులందరు ఆ గోపాలకులతో ఇట్టా 


అన్నారు. 


విశేషం: ధర్మజుడు భీముడి రోషావేశంవలన కలిగే విపత్తును వ్యంగ్యంగా పేర్కొని ఆయుధాల మిషతో ఎత్తిపొడిచాడు. భీముడి 
మనస్సు నొచ్చుకొని ఉండవచ్చును. అది అతడు బయట పెట్టకుండా గంభీరంగానే అన్నాడు. అయినా అతడి మనసును గుర్తించి 
ధర్మజుడు అతడిని బుజ్జగించాడు. సమయోచిత వ్యవహారజ్ఞుడు ధర్మజుడు.(సంపా.) 


చ. “ఇది శతవృద్దు మాజనని; యిప్పుడు మృత్యువు బొందె; నట్లు సే 
యుదుము; కులప్రయుక్త మగుచున్న సనాతన ధర్మ మిత్తెఐం 
గ; దహన కర్మ మొల్ల; మది గానిదిగా మును నిశ్చయించి మా 
మొదలిటివా రొనర్లు విధముం గొనియాడితి మేము నియ్యెడన్‌. 179 


ప్రతిపదార్థం: ఇది= ఈ శవం; శతవృద్దు= నూరు సంవత్సరాలు నిండిన ముసలిది; మా జనని= మా తల్లి; ఇప్పుడు= ఇప్పుడు; 
మృత్యువున్‌+పొందెన్‌= మరణించింది; (చచ్చిన వారిని) అట్టు= ఆ విధంగా; చేయుదుము= చేస్తాము; కుల(ప్రయుక్తము+ 
అగుచున్‌+ఉన్న= మా కులంవారిచేత చేయబడుతున్న; సనాతన ధర్మము= ప్రాచీన ధర్మం; ఈ+తెజంగు+అ= ఈ పద్దతే; 
దహనకర్మము= అగ్ని సంస్కారం చేసేపద్దతిని; ఒల్లము= అంగీకరించం; అది కానిదిగాన్‌= శవదహనం పనికిరానిదిగా; మును= 
ముందు; నిశ్చయించి= నిర్ణయించి; మా మొదలిటివారు= మా పూర్వులు; ఒనర్భు= చేసే; విధమున్‌= పద్దతి ప్రకారం; మేమున్‌= 
మేము కూడా; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; కొనియాడితిమి= ఆదరించాము. 


తాత్సర్యం: “ఈమె మా తల్లి. నూరేళ్ళు నిండిన ముసలిది. ఇప్పుడు చనిపోయింది. మేము దహనం చేయం. ఇది మా 
కులాచారం. ఇదే మా సనాతన ధర్మం. మా పెద్దలు ఏ రకంగా చేసేవారో అదే మేము ఇప్పుడు చేశాం. 


విశేషం: తలి (కుంతి) (బతికుండగా తల్లి చనిపోయిందని ధర్మరాజు చెప్పటం సమంజసమా కాదా అన్నది ప్రశ్న. అటాగే 

(30) (30) (30) 
దహనం, ఖననం అనే రెండు పద్దతులుంటే రెండూ కాక చెట్టుకు కట్టడం ఏమిటన్నది మరో (ప్రశ్న. రెండవది కులాచార 
మనటంవలన సందేహనివృత్తి. మొదటిది ఆపద్దర్మం. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని యిట్లు పలుమటుం దెలియంబలికి శస్తాస్తంబుల నిక్షేపణంబు నిగూఢం బగుటకు నూటడిల్లి; యచ్చేరువం 
జచ్చిన పసరంబు వడియున్నం జూచి, సహదేవుం బనిచి, ధర్మతనయుండు దాని చర్మం బొలిపించి, శీతాతప 
వర్ష పరిహారంబుగా నాయుధంబులం బొదివించి, మటియును దత్సమీపంబున నొక్క శుష్కశవంబు 
నవలోకించి 'యిది యుంఛవృత్తి యైన మానవు కళేబరంబు గావలయు' ననుచు నదియునుం గైదువుల 
కట్టపయిం బెట్టి కట్టించె; నివ్విధంబున నత్యంతగుప్తి యాచరించి, 'దీని దుర్గంధంబున వనచారు లెవ్వరుం 
జేర రని నవ్వుచు వార లచ్చోటు వాసి విరాట పురాభిముఖులై చనుచుండి, యజ్ఞాతవాస కాలంబునం దమ 
రహస్యపు వ్యవహారంబునకు ననువుగా నేవుర పేళ్ళును గ్రమంబున జయుండును, జయంతుండును, 
విజయుండును, జయత్సేనుండును, జయద్దలుండునని సంకేతించుకొని, యాజ్ఞసేనీ పురస్సరంబుగాం 
బుణ్యనదీ తీర్జావతరణంబు సేసి, తదీయస్నానంబునం బధిశ్రమం బపనయించి, దేవపితృతర్పణ మంగళ 
జపహోమ ధ్యానాద్యనుష్టానంబు లొనర్లిరి;ి తదనంతరంబ యక్కౌంతేయాగ్రజుండు ప్రాజ్ముఖుం డయి 
నిర్మలచిత్తంబున ధర్మదేవతం దలంచి యిట్లనియె. 180 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; పలుమజున్‌= అనేకసార్టు; తెలియన్‌+పలికి= తెలిసేవిధంగా చెప్పి; శస్త్ర+అ(స్తంబుల 
నిక్లేపణంబు= ఆయుధాల దాపరికం; నిగూఢంబు+అగుటకున్‌= రహస్యమవడానికి; ఊణడిల్లి= ఎంతో సంతృప్తిపడి; ఆ+చేరువన్‌= 
ఆ సమీపంలో; చచ్చిన= మరణించిన; పసరంబు= పశువు; పడియున్నన్‌+చూచి= పడిఉండటం చూచి; సహదేవున్‌= సహదేవుని; 
పనిచి= పంపి (ఆజ్ఞాపించి); ధర్మతనయుండు= ధర్మరాజు; దాని చర్మంబు+జఒలిపించి= చచ్చిన పశువు చర్మాన్ని ఒలిపించి; 
శీత+అతపవర్షపరిహారంబుగాన్‌= చలి ఎండ వాన తగలకుండేటట్టుగా; ఆయుధంబులన్‌= ఆయుధాలను; పొదివించి= చుట్టించి; 
మజీయును= మరింకా; తద్‌+సమీపంబునన్‌= దానిదగ్గర; ఒక్క= ఒక; శుష్క= ఎండిపోయిన; శవంబున్‌= శవాన్ని; అవలోకించి= 
చూచి; ఇది= ఇదికదా; ఉంఛవృత్తి+ఐన= పొలాలలో కోతలయిన తరువాత రాలిన గింజలను ఏరుకొని తినేవృత్తిలో బ్రతికే; 
మానవు కళేబరంబు కావలయున్‌= మనిషి యొక్క శవం కావచ్చును; అనుచున్‌; అదియునున్‌= ఆ శవాన్ని కూడా; కైదువుల 
కట్టపయిన్‌= ఆయుధాల కట్టపయిని; పెట్టి కట్టించెన్‌= పెట్టి కట్టించాడు; ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; అత్యంత= మిక్కిలి; 
గుప్తి= దాపరికాన్ని; ఆచరించి= చేసి; దీని= దీనియొక్క; దుర్గంధంబునన్‌= చెడుకంపు కారణంగా; వనచారులు= అడవిలో 
తిరిగేవారు; ఎవ్వరున్‌+చేరరు+అని= ఎవ్వరుకూడా సమీపించరు అని; నవ్వుచున్‌= (సంతృప్తి సూచకంగా) నవ్వుతూ; వారలు= 
పాండవులు; ఆ+చోటు+పాసి= ఆ (ప్రదేశాన్ని వదలిపెట్టి; విరాటపుర+అభిముఖులు+ఐ= విరాటమహారాజు పురం వైపు; 
చనుచున్‌+ఉండి= వెళ్ళుతూ; అజ్ఞాతవాసకాలంబునన్‌= అజ్ఞాతవాసకాలంలో; తమ= తమయొక్క; రహస్యము+వ్యవహారంబునకున్‌= 
రహస్యంగా పిలుచుకొనటానికి; అనువుగాన్‌= తగిన విధంగా; ఏవుర పేళ్ళును= ఐదుగురి పేర్లను; క్రమంబునన్‌= వరుసగా, 
క్రమంగా; జయుండును= (ధర్మరాజు కేరు జయుండు; జయంతుండును= (భీముని పేరు) జయంతుడు; విజయుండును= 
(అర్జునుని పేరు) విజయుడు; జయత్సేనుండును= (నకులుని పేరు) జయత్సేనుడు; జయద్బలుండును= (సహదేవుని పేరు) 
జయద్బలుండు; అని= అనే పేరుతో; సంకేతించుకొని= సంకేతపు పేర్లు పెట్టుకొని; యాజ్ఞసేనీపురస్సరంబుగాన్‌= ద్రౌపదిని 
మున్నిడుకొని; పుణ్యనదీతీర్ణ+అవతరణంబు+చేసి= పుణ్యనదీతీర్ణంలో దిగి; తదీయ స్నానంబునన్‌= ఆ పుణ్యనదిలో స్నానం 
చేయటం వలన; పథిశ్రమంబు= ప్రయాణపు బడలికను; అపనయించి= పోగొట్టుకొని; దేవపితృతర్పణ మంగళ జపహోమ= 
దేవతలకూ; పితృదేవతలకూ తర్పణాదులను, శుభాన్ని కలిగించే జపాలనూ, హోమాలనూ; ధ్యాన+ఆది+అనుష్టానంబులు= 
ధ్యానం మొదలయిన అనుష్టానాలనూ; ఒనర్చిరి= చేశారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాత; ఆ+కౌంతేయ+అగ్రజుండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు; ప్రాక్‌+*ముఖుండు+అయి= తూర్పు ముఖం కలవాడయి; నిర్మల చిత్తంబునన్‌= 
కల్మషంలేని మనస్సులో; ధర్మదేవతన్‌+తలంచి= యమధర్మరాజును తలచుకొని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 83 

తాత్పర్యం: ఇట్లా ఎన్నోసార్లు అందరికీ తెలిపేటట్టు చెప్పాడు. తమ ఆయుధాలు చాల రహస్యమయిన పద్దతిలో 
0౧ (హ్‌, £9 (ఈం 

దాచినందుకు ధర్మరాజు సంతోషించాడు. ఆ తరువాత దగ్గరలో చచ్చిపడిఉన్న జంతువును చూచాడు. దాని చర్మాన్ని 
ఒలిచితీయుమని సహదేవుడిని ఆజ్ఞాపించాడు. దానిని ఆయుధాలకు చలి గాలి, ఎండ, వానలు సోకకుండా వాటిమీద 
చుట్టించాడు. దగ్గరలో ఒక ఎండిన శవాన్ని చూచాడు. బహుశః దానిని ఉంఛవృత్తి చేసే మానవుడి కశేబరమని భావించాడు. 
ఆ శవాన్నికూడా ఆయుధాలమీద పెట్టి కట్టించాడు. ఈ విధంగా ఆయుధరక్షణ కార్యక్రమం పూర్తి చేశాడు. దుర్వాసన 
కారణంగా అడవిలో తిరిగేవారు కూడా ఎవరూ దగ్గరకు రారని భావించి సంతోషించాడు. 


-ఈవిధంగా వారు ఆ ప్రదేశం విడిచి విరాటనగరంవైపు వెళుతూ అజ్ఞ్జాతవాసకాలంలో తమ రహస్య వ్యవహారాలకు 
అనుకూలంగా అయిదుగురి పేర్లను వరుసగా జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు 
అని మార్చుకొన్నారు. వారు (ద్రౌపదిని ముందుంచుకొని పవిత్ర నదులందు దిగి స్నానాలు చేశారు. ఆ స్నానాలతో 
దారిబడలికలు తీర్చుకొని, దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు సలిపారు. జపాలు, హోమాలు, దైవధ్యానాలు మొదలైన 
అనుష్టానాలు నెరవేర్చారు. అటుపిమ్మట కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు తూర్పుముఖంగా కూర్చొని నిర్మలమైన 
మనస్సుతో ధర్మదేవతను స్మరించి ఇలా అన్నాడు. 


విశేషం: 1. మారువేషాలలో ఉన్నప్పుడు మారుపేర్టు ఉండటం అవసరం. అందరి పేర్లూ జయశబ్దంతో ప్రారంభం కావటం 
విశేషం. పేర్చు విజయ సూచకములు. విజయుడి పేరు విజయుడిగానే ఉండటం గమనార్హం. (ద్రౌపదికి మారుపేరు పెట్టలేదు. 
ఆమెను మారుపేరు లేకుండా సర్వనామంగానే పిలవటానికి నిశ్చయించాడు ధర్మరాజు. ఒక పేరుతో అయిదుగురు పురుషులు 
ఒక (స్త్రీని పిలిస్తే ఇతరులు అనుమానించే అవకాశం ఉంది. అందువలన ఆమెకు రహస్యసంజ్ఞ లేకుండటమే జౌచిత్యం. 


2. విరాటనగరానికి పోతూ ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించినట్టు ఆమె (ప్రత్యక్షమైనట్టు, అజ్ఞాతవాసంలో వారి నెవరు 
గుర్తించకుండా ఉండేటట్టూ, ఆ తరువాత కొలది కాలంలోనే జరిగేయుద్దంలో పాండవులకు విజయం లభిస్తుందనీ, రాజ్యం 
ప్రాప్తిస్తుందనీ అభయం, రక్ష ఇచ్చినట్టూ ఒక అధ్యాయమే (6వ అధ్యాయం) కొన్ని సంస్కృత ప్రతులలో ఉన్నది. తిక్కన దీనిని 
తెలుగులోనికి తేలేదు. భండార్కరు (ప్రతిలోకూడా ఇది లేదు. ఆరణ్యపర్వం చివర ధర్ముడు పాండవులకు ఇటువంటివరమే 
ఇచ్చి ఉన్నాడు. దానిని స్మరించి ధర్ముడిని ప్రార్థించినట్ల్టు మాత్రమే (వ్రాశారు. పూర్వాపర్గవైరుద్ద్యం లేని కథానిర్మాణాన్ని తిక్కన 
సాధించాడు. అవసరమైన కథాంశాలను వదలి జొచిత్యం పాటించాడు. 

3. శ్మశాన దర్శనం, శవస్పర్శనం మొదలైన అమంగళకరమైన చర్యలనుండి పవిత్రులు కావటానికి పుణ్యతీర్ణస్నానం, 


తర్పణాదులు, అర్భనాదులు పాండవులు చేసినట్లు చెప్పటం కూడా తిక్కన కల్పనే. అజ్ఞాతవాసాన్ని ఒక నియమ (వ్రతంగా 
చేపట్టబోతున్న శుభారంభాన్ని ఇది సూచిస్తున్నది. (సంపా.) 
ఆ. తండ్రి! నీవు నాకు దయతోడ నిచ్చిన । వరము చిత్తగించి, వలయు తెటి(గు 

సమయ సముచితముగ సమకట్టు మయ్య! యీ । రాకుమారు లవిధి. బోక యుండ.” 181 
ప్రతిపదార్థం: తండ్రి!= తండ్రీ; నీవు= నీవు; నాకున్‌= నాకు; దయతోడన్‌= కరుణతో; ఇచ్చిన= ఇచ్చినటువంటి ((ప్రసాదించినట్టి); 
వరమున్‌= వరాన్ని; చిత్తగించి= తలంచి; ఈ రాకుమారులు= రాజకుమారులయిన ఈ పాండవులు; న+నిధిన్‌+పోక+ఉండన్‌= 


అ(క్రమాన్ని ఆచరించకుండా; వలయు తెఅయగు= తగిన పద్దతిని; సమయసముచితముగన్‌= అజ్ఞాతవాస కాలానికి తగినట్టుగా; 
సమకట్టుము+అయ్య= సమకూర్చుము. 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'తండ్రీ! నీవు నాకిచ్చిన వరాన్ని మన్నించి, ఈ రాకుమారులు అధర్మానికి పాల్పడకుండా కాపాడుము. 
మేము చేయవలసిన పని ఏ సమయాలలో ఏ విధంగా చెయ్యాలో దానికి తగినట్టుగా సమకూర్చుమయ్యా!' 


వ. అనుచు ననుజుల దెసకు దూర వగచి డగ్గుత్తిక వెట్టి మథటియును. 182 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; అనుజులదెసకున్‌= తమ్ముళ్ళస్థితికి (దెసకు); దూర వగచి= (దురపిల్లి అని భావం) మిక్కిలి 
దుఃఖించి; డగ్గుత్తిక+పెట్టి= వణికే గొంతుతో; మజీయును= మరలా (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: అని తమ్ముళ్లు దురవసైకు చాలా బాధపడ్డాడు. దుఃఖం కారణంగా కంఠం గధదం కాగా ఇటా పలికాడు. 
శ్రి ఖ థ య్‌ as [2p 


ఉ. అంబరవర్తి వైనం గని యక్షునిచే నగపడ్డ వీరి ప్రా 
ణంబులు మున్ను నినృడిగి, నల్వురకున్‌ నయవిక్రను ప్రభా 
వంబులు వేండికొన్న నతివత్సలభావము; బొంది యాదరా 
శ్రంబగు చూడ్మితో( బ్రియహిత స్థిరభాషల నూటడింపవే. 183 


ప్రతిపదార్థం: అంబరవర్తివి+ఐనన్‌= ఆకాశంలో ఉండేవాడివి కాగా; కని= చూచి; యక్షునిచేన్‌+అగపడ్డ= యక్షునికి లోబడిన; 
వీరి ప్రాణంబులు= తమ్ముళ్ళ (ప్రాణాలు; మున్ను నిన్నున్‌+అడిగి= ముందు నిన్నడిగి; నల్వురకున్‌= ఆ నలుగురికీ; నయవి[క్రమ 
ప్రభావంబులున్‌= నీతి, పరాక్రమం, మహిమలను; వేడికొన్నన్‌= కోరుకొంటే; అతి వత్సల భావమున్‌+పొంది= అమితమయిన 
వాత్సల్యభావాన్ని వహించి; ఆదర+ఆ(ర్దంబు+అగుచూడ్కితోన్‌= ఆదరంతో తడిసిన చూపులతో; పియహిత స్థిర భాషలన్‌= 
'ప్రియాన్ని, హితాన్ని కలిగించే నిలకడతో కూడిన మాటలతో; ఊజడింపవే= ఊరడించలేదా. 


తాత్సర్యం: “ఆకాశంలో ఉన్న నిన్ను చూచాను. యక్షుడి వశమైన నా తమ్ముళ్ళ ప్రాణాలు అడిగాను. నలుగురికీ నీతిని, 
పరా(క్రమాన్ని, మహిమను వేడుకొన్నాను. నీ వెంతో వాత్సల్యం కనబరచావు. ఆదరదృష్టితో ఊరడించావు”. 


వ. అని తారు మున్ను భూసురవరు నరణి దేర నరిగిన నాడు సరోవరతీరంబునం దనకు ధర్ముండు సేసిన 
మన్నన దోప నతనికి విన్నవించినవా(డై కరకమలంబులు మొగిచి, ఫాలభాగంబునం గదియించి, 
సంప్రార్థనంబుగా వినయ వినమిత మస్తకుం డగుటయు(, దదనుగ్రహంబున( బాండవాగ్రజుండున్న యునికిన 
సన్నాసి రూపం బలవడి ధాతుపట దండకమండలు కలిత మూర్తి యయ్యె; నయ్యవసరంబున వారందటు 
మహాద్భుతం బంద వారివారికి నయ్యైవేషంబుల కనుగుణంబులగు నంబరాభరణ మాల్యాద్యుపకరణంబులు 
సన్నిహితంబు లయినం జూచి సంతసిల్లి, యెల్లవారిం గలయం గను.గొని, క్రమంబున నొంటిమై( జనుదెండని 
నియోగించి, యతండు నానావిధంబులగు నక్షంబులముడి కక్షంబున నిడికొని, చని, దైవయోగంబున 
విరాటుండు వెడలివచ్చి బయలికొలు విచ్చుటంజేసి తదాస్థానంబు చేరంబోవునప్పుడు. 184 

ప్రతిపదార్థం: అని; తారు= తాము (పాండవులు); మున్ను= ముందు; భూసురవరును+అరణిన్‌= (బ్రాహ్మణుని అరణిని; 


తేరన్‌= తీసికొని రావటానికి; అరిగిననాండు= వెళ్ళిననాడు; సరోవరతీరంబునన్‌= కొలనుగట్టు మీద; తనకున్‌= తనకు; 
ధర్ముండు+చేసిన= యమధర్మరాజు చేసినటువంటి; మన్నన+తోంపన్‌= ఆదరం తోచే విధంగా; విన్నవించినవాండు+ఐ= విన్నపం 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 85 
చేసినవాడయి; కరకమలంబులు= పద్మాలవంటి చేతులు; మొగిచి= ముడిచి; ఫాలభాగంబునన్‌+కదియించి= నుదుటి మీద 
చేర్చి; సం ప్రార్థనంబుగాన్‌= ప్రార్థనా పూర్వకంగా; వినయ వినమిత మస్తకుండు= వినయంతో వంచిన తల కలవాడు; అగుటయున్‌= 
కాగా; తద్‌+అను(గ్రహంబునన్‌= అతని అను(గహంచేత; పాండవ+అ(గ్రజాండు= ధర్మరాజు ఉండగా; ఉన్న ఉనికిన్‌+అ= ఉన్నట్టుండి; 
సన్న్యాసి రూపంబు+అలవడి= సన్నాసి రూపం సమకూరగా; ధాతుపట= కాషాయవగస్తం; దండకమండలు కలిత మూర్తియయ్యెన్‌= 
దండం, కమండలువుతో కూడిన రూపం కలవాడయ్యాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; వారు+అందటున్‌= 
పాండవులందరు; మహా+అద్భుతంబు+అందన్‌= ఆశ్చర్యం పొందగా; వారి వారికిన్‌= వారివారికి; అయెవేషంబులకున్‌+ 
అనుగుణంబులు+అగు= ఆయా వేషాలకు అనుగుణమయిన; అంబర+ఆభరణ+మాల్య+ఆది+ఉపకరణంబులు= వ్రాలు, 
ఆభరణాలు, దండలు మొదలయిన సాధనాలు; సన్నిహితంబులు+అయినన్‌+చూచి= దగ్గరికి చేరడం చూచి; సంతసిల్లి= సంతోషించి; 
ఎల్లవారిన్‌= అందరిని; కలయన్‌+కను(గొని= కలయచూచి; క్రమంబునన్‌= (క్రమంగా; ఒంటిమైన్‌ చనుదెండు+అని= ఒక్కొక్కరే 
రండని; నియోగించి= ఏర్పాటు చేసి; అతండు= అతడు (ధర్మరాజు); నానావిధంబులు+అగు= అనేక విధాలయిన; అక్షంబులముడిన్‌= 
పాచికలమూటను; కక్షంబునన్‌= చంకలో; ఇడికొని= పెట్టుకొని; చని= వెళ్ళి; దైవయోగంబునన్‌= దైవానుగ్రహంచేత; విరాటుండు= 
విరాటమహారాజు; వెడలి వచ్చి= మందిరంనుండి బయటికి వచ్చి; బయలికొలువు+ఇచ్చుటన్‌+చేసి= బయట సభచేసి ఉండటంవలన; 
తద్‌+ఆస్థానంబు= విరాటమహారాజుయొక్క ఆసనాన్ని; చేరన్‌+పోవునప్పుడు= సమీపిస్తున్నప్పుడు. 
తాత్సర్యం: విప్రుడి అరణి కొరకు వెళ్ళినరోజున చెరువుగట్టుమీద తనపై, తనతమ్ముళ్ళపై చూపిన అనుగ్రహాన్ని 
ధర్ముడి హృదయంలో స్పురించేటట్టు ధర్మరాజు విన్నవించుకొన్నాడు. చేతులు మోడ్చాడు. వినయంతో నమస్కరించాడు. 
అపుడు యముడి అనుగ్రహంవలన ధర్మరాజుకు సన్న్యాసివేషం సంక్రమించింది. కాషాయవ(స్తం దండం కమండలువు 
వచ్చాయి. అదే సమయంలో అందరూ ఆశ్చర్యపడేటట్టు పాండవుల వేషాలకు తగిన వస్ర్తాలు ఆభరణాలు, మాలికలు 
మొదలయినవి ఎదురుగా కనబడ్డాయి. అందరూ సంతోషించారు. అందరిని చూచి ధర్మరాజు “వరుసగా ఒక్కొక్కరూ 
రండి” అని ఆజ్ఞాపించాడు. తాను పాచికలమూటను చంకలో పెట్టుకొని వెళ్ళాడు. దైవవశాత్తు ఆనాడు విరాట మహారాజు 
బయట కొలువయి ఉన్నాడు. ధర్మరాజు ఆస్థానం సమీపిస్తుండగా. 


విశేషం: యమధర్మరాజు (ప్రసన్నుడైనాడు. దానికి కారణం ధర్మజుడి సంప్రార్థన. నమస్కారం, వినమిత మస్తకం, ధ్యానం, 
విన్నపం- అనే నాలుగు అంశాలు సంప్రార్థనలో ఉన్నాయి. రెండు చేతులు జోడించి నమస్కరించటం ప్రార్థనాముద్ర, మిత్రులకు 
హృదయందగ్గర, గురుదేవమూర్తులకు నెన్నుదురు దగ్గర, దేవతలకు శిరస్సుమీద చేతులుంచి నమస్కరించటం ఆచారం. ఇక్కడ 
ధర్వ్యుడిని దేవుడిగా, తండ్రిగా భావించి ధర్మజుడు నమస్కరించాడు కాబట్టి చేతులు ఫాలభాగంలో కదియించి ఉంచటమే 
నాట్యశా(స్త మర్యాద. తిక్కన నాటకీయత కీ నాట్యము[ద్రలు అలంకారాలు. భావాభివ్యక్తులు. నమస్కరించి, నిర్మలభావంతో 
ధ్యానించి లోన ధర్ముడి అంతర్హర్శనం చేసికొని అతడి వత్సలరసచైతన్యాన్ని జాగృతం చేశాడు. ఆ ధ్యానపలమే పాండవుల 
వేషాలు. ఆ దైవానుగ్రహఫలమే విరాటుడు ఆనాడు నగరం బయట ప్రజలమధ్య కొలువు తీర్చి అందరికీ సులభంగా దర్శనం 
కలిగే అవకాశం కలిగించటం. ఈ బయటి కొలువు తిక్కన లోకజ్జతకు చిహ్నం. అమూలకం (సంపా.) 


ధర్మరాజు సన్నాసి వేషంబున విరటు( గొల్వవచ్చుట (సం.4-6-1) 


ట్‌. దవ్వుల( జూచి మత్స్యవసుధావతి 'యీ చనుదెంచుచున్నవా( 
దెవ్వ(డొ? నాదు చూడ్కులకు నెంతయు వ్రేగయి తోంచె నె ట్లితం 
డివ్విధి( బొందెనో? జగము లెల్లను నేలంగ6 జాలు తేజ మా 
మువ్వుర తోడి జోడి యగు మూర్తి; యతీంద్రుని యొప్పగంటిరే? 185 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: మత్స్యవసుధావతి= మత్స్యదేశపు రాజయిన విరాటుడు; దవ్వులన్‌= దూరాన్నుండి; చూచి= చూచి; ఈ 
చనుదెంచుచున్నవాండు+ఎవ్వండొ?= ఇటువైపు వస్తున్న వాడెవడో; నాదు చూడ్కులకున్‌= నా చూపులకు; ఎంతయున్‌= మిక్కిలి; 
ర్రేగు+అయి, తోణెన్‌= అబ్బురంగా కనిపిస్తున్నాడు; ఇతండు= ఇతడు; ఎట్టు= ఏ విధంగా; ఈశ+విధిన్‌+పొందెనో= ఈ స్థితిని 
పొందాడో; జగములు+ఎల్లన్‌= లోకాలన్నిటినీ; ఏలంగన్‌+చాలు= పరిపాలించగలిగిన; తేజము= తేజస్సు; ఆ మువ్వురతోడి 
జోడియగుమూర్తి= ఆ త్రిమూర్తులతో సమానమయిన రూపం కలవాడయి; యతి+ఇంద్రుని ఒప్పు= సన్న్యాసులలో ్రేష్టుడైన 
అతని తీరును; కంటిరే!= చూచారా! 


తాత్సర్యం: విరాటుడు దూరం నుండి ధర్మరాజు వైపు చూచాడు. “ఈ వచ్చేవ్యక్తి ఎవడో మహాతేజస్విగా కనిపిస్తున్నాడు. 
నా చూపులకు అబ్బురపాటు కలిగిస్తున్నాడు. లోకాలన్నీ పరిపాలించే తేజస్సు, ఆ త్రిమూర్తులతో సమానమయిన 
రూపం ఇతడికి ఉన్నాయి. యతీం(ద్రుడివలె ఉన్నాడు. గమనించారా? 


నిశేషం: 1. ధర్మరాజు కంకుభట్టుగా మారి విరాటుడి కొలువుకు చేరబోతున్నప్పుడు కొంత వైశంపాయనుడు చెప్పిన కథగా, 
కొంత విరాటుడి స్వగతంగా, కొంత (ప్రకాశ భాషణంగా మూలంలో చిత్రించబడి ఉన్నది. తిక్కన ఆ మొత్తాన్ని విరాటుడు 
ప్రకాశంగా ప్రజలతో అన్నట్లే రచించటం విశేషం. ఇది నాటకీయత. 


2. యతి వేషంలో ఉన్న కంకుభట్టు శరీర లక్షణాలలో ధర్మరాజే. వేషంలో మార్చేకాని, అంగవిన్యాసంలో లేదు. దీనిని 
తిక్కన తన కవితలో ధ్వనింపజేశాడు. వరుసగా నాలుగు పద్యాలు (వ్రాశాడు. అందులో మొదటిది ఇది. 


3. ఇందులో విరాటుడు కంకుభట్టును ఒక మహాత్ముడైన యతీం(ద్రుడిగా దూరంనుండి దర్శించాడు. ఆశ్చర్యపడ్డాడు. 
అతడి రూపం అపూర్వవ్యక్తి దర్శనం చేసినప్పుడు కలిగే అబ్బురపాటును చూపులకు కలిగించింది. అతడు లోకాలన్నీ 
ఏలగలిగినవాడు. త్రిమూర్తులతో దీటైనవాడు. అయినా యతీం(ద్రు డెందుకైనాడో తెలియని ఒక విరోధాభాసం విరటుడి మాటలలో 
ప్రశ్నార్థకంగా నిలిచింది. చక్రవర్తి యతీంద్రుడైనట్టు కనపడే ఒక విభ్రాంతి ఈ పద్యంలో ప్రధానాంశం. వర్ల్యగుణం కంకుభట్టులో 
ఉన్న తేజస్సు. అది లోన క్షాత్ర లక్షణం, పైకి యతీంద్రలక్షణం. దీనిని విరాటుడు గుర్తించి వివేకవంతు డనిపించుకొన్నాడు. 
(సంపా.) 


ప్రీ కరచరణాద్యంగకంబు లేలొకొ రత్న। భూషణ ప్రకరంబు పొందు దొటి(గె?; 
నుభయ పార్శ్వంబుల నిభఘట లేలొకో । చనుదేవు సమదాళి సమితి మొెరయణ; 
బాయు తొలంగు మంచాయత వేత్ర హ। స్తుల మొత్త మేలొకో తోడ రాదు?; 
ధవళాతపత్రముల్‌ దజచుగా నేలొకో । పట్టరు మౌక్తిక ప్రభలు వెలు(గ?; 


తే. నితండు రాజగు; రాజను నింత మాత్ర । గాదు; మూర్చాభిషిక్త వర్గంబు( దనదు 
చరణయుగ్మంబు గొలిపింప6 జాలు సార్వ। భౌమ పదవికిందగియెడు భంగివాండు. 186 


ప్రతిపదార్థం: కరచరణ+ఆది+అంగకంబులు= చేతులు, కాళ్ళు మొదలయిన అవయవాలు; రత్స్నభూషణ(ప్రకరంబు; పొందు= 
రత్నాలంకార సముదాయం యొక్క సాహచర్యాన్ని; తొజగాన్‌= విడిచాయి; ఏల+ఒకొ?= ఎందుచేతనో?; సమద+ఆళి సమితి= 
మదించిన తుమ్మెదల సముదాయం; మొరయన్‌= మోగేటట్టు; ఇభఘటలు= ఏనుగుల గుంపులు; ఉభయ పార్చ్యంబులన్‌= 
రెండు ప్రక్కలా; చనుదేవు= రావు; ఏల+ఒకో?= ఎందువలననో?; పాయు(ము)= తప్పుకో; తొలంగుము+అంచున్‌= తొలగిపో 
అంటూ; ఆయత వేత్రహస్తుల మొత్తము= పొడవైన బెత్తాలు చేతుల్లో ఉన్న వారి సముదాయం; తోడన్‌+రాదు= కూడా రావటంలేదు; 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 87 
ఏల+ఒకో?= ఎందుకో?; మౌక్తికప్రభలు= ముత్యాలకాంతులు; వెలు(గన్‌= ప్రకాశించేటట్టు; ధవళ+ఆతప(త్రముల్‌ వెల్లగొడుగులు; 
తబిచుగాన్‌= విరివిగా; పట్టరు= పట్టుకొనరు; ఏల+ఒకో?= ఎందుకో?; ఇతండు= కనిపించే సన్నాసి; రాజు+అగున్‌= రాజయి 
ఉంటాడు; రాజు+అను+ఇంత మాత్ర, కాదు= రాజు మాత్రమే కాదు; మూర్హ+అభిషిక్త వర్గంబు= పట్టాభిషేకం పొందిన రాజులను; 
తనదు చరణ యుగ్మంబున్‌= తన పాదాల జంటను; కొలిపింపన్‌+చాలు= సేవింపజేయగలిగిన; సార్వభౌమ పదవికిన్‌= చక్రవర్తి 
పదవికి; తగియెడు భంగివాండు= తగిన రీతిలో ఉన్నాడు. 


తాత్సర్యం: కాళ్ళు చేతులు మొదలగు అవయవాలలో ఎందుకో రత్నాభరణాలు తీసివేసినట్టు కనిపిస్తున్నాయి . 
తుమ్మెదలరుంకారాలతో ఇరువైపుల ఏనుగులు ఎందుకో రావటంలేదు. “తప్పుకోండి, ప్రక్కకు జరగండి” అంటూ 
వేత్రహస్తులు వెంటరావటం లేదు ఎందుచేతనో మరి? ముత్యాల కాంతులను వెదజల్లే వెల్లగొడుగులు విరివిగా పట్టటం 
లేదు ఎందుచేతనో? ఇతడు బహుశః రాజయి ఉంటాడు. రాజుమా(త్రమే కాదు, మూర్జ్చాభిషిక్తులయిన రాజులతో తన 
పాదాలు కొలిపించుకొనగల రాజరాజపదవికి తగినవాడు. 


విశేషం: 1. దూరం నుండి సమీపానికి నడిచి వస్తున్న కంకుభట్టును చూస్తున్నాడు విరాటుడు. అతని నడకలో 'సార్వభౌమపదవికి 
దగియెడు భంగి” కనపడింది. చక్రవర్తి పురవీధులలో ఊరేగబోయినప్పుడు ఏ విధంగా ఠీవిగా నడిచే వైఖరిని ప్రదర్శిస్తాడో ఆ 
విధంగా కంకుభట్టు శరీరభంగిమలను (ప్రకటిస్తున్నాడు. భేదమంతా ఎక్కడ ఉన్నదంటే ఆ మందీ మార్చలం ఆయన చుట్టూ 
లేరు. లేకపోయినా ఉన్నట్టు ఒక భావచి(త్రాన్ని అతడి తీరు విరాటునికి తోపింపచేస్తున్నది. అరణ్యవాసంలో ధర్మజుడు నడిచినా 
అట్లాగే ఉండేది. కాని, అక్కడ గుర్తించే నాగరకులు లేరు. ఇప్పుడు విరాటుడు విజ్ఞుడైన భావుకుడు కాబట్టి నడక తీరునుబట్టి 

[so et) ఇటా లు యు 
చక్రవర్తి హంగుల నన్నింటిని భావించగలిగాడు. 


2. కంకుభట్టు రాజలాంఛనాలు తొలగిన రాజశేఖరుడు అని తిక్కన వర్షించాడు. అతడి కాళ్ళకూ చేతులకూ ఉన్న 
రత్నాభరణాలు అప్పుడే తీసినట్టున్నాయట! అతడికి ఇరుప్రక్కల మదపుటేనుగులు రావటం అప్పుడే మానివేసినట్టున్నాయట! 
అతడి ముందు వెనుకల వేత్రహస్తులు ప్రజలను తొలగి దూరంగా ఉండండి” అని రాజును (ప్రేమతో చూడాలని త్రొక్కిసలాడుతూ 
ముందుకువస్తున్న ప్రజలను అదుపు చేసే వైభవాన్ని అప్పుడే మానివేసినట్టున్నదట! ఆయన నడుస్తుంటే వెనక ముత్యాల 
వెల్లగొడుగులు పట్టటం అప్పుడే మానినట్టున్నదట! అవి రాజైన (ప్రతివాడికీ ఉండవచ్చును. కాని, అతడు రాజాధిరాజువలె 
కనబడుతున్నాడు. మూర్ణాభిషిక్తులు పాదాలకు నమస్కరిస్తుంటే వారినతులను స్వీకరించటానికి అనువుగా భద్రంగా నడిచే వైఖరి 
అతడి పాదపద్దతులలో కనపడుతున్నదట! అంటే, చక్రవర్తిత్వ వైభవాన్ని మానుకొని తనవద్దకు ఏదో మిషతో వస్తున్న దేవపురుషుడై 
ఉండి ఉంటాడు అన్న భావన విరాటుడికి కలిగింది. పై పద్యంలో రూపంలోని తేజస్సు, ఈ పద్యంలో నడకలోని భంగిమలు 


వరించబడాయి. (సంపా.) 
లం యి 


క. _ మన కడకు నేమిటికివ। చైైనొకో; యే నిమ్మహాత్ము చెప్పిన పనులె 
ల్లను జేయువా(డ( గోరిన | కనకాంబరమణులు తలంపు గడవంగ నిత్తున్‌. 187 


ప్రతిపదార్థం: మన కడకున్‌= మన దగ్గరకు; ఏమిటికిన్‌= ఎందుకు; వచ్చెన్‌+ఒకో= వచ్చాడో; ఏను= నేను; ఈ+మహాత్ము 
చెప్పిన పనులు= ఈ మహాత్ముడు చెప్పిన పనులు; ఎల్లను= అన్నిటిని; చేయువాండన్‌= చేస్తాను; కోరిన= కోరినట్టి; 
కనక+అంబరమణులు= బంగారం,బట్టలు, మణులు మొదలయినవాటిని; తలయథు+కడవంగన్‌= కోరికకు మించి అడిగినదానికంటె 
అధికంగా; ఇత్తున్‌= ఇస్తాను. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇతడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడో! ఇతడు మహాత్ముడు. ఇతడు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను. 
ఇతడు అడిగే బంగారాన్ని, వస్త్రాలను, మణులను అడిగినదానికంటె అధికంగా ఇస్తాను. 


విశేషం: సమీపించిన కంకుభట్టును దగ్గరగా చూచాడు విరాటుడు. అత డేదో అర్థార్థి అయి వస్తున్నట్లు పసికట్టాడు. అందువలననే 
ఎందుకు వస్తున్నాడో (ఏ కోరికను కోరటానికి వస్తున్నాడో) అని మొదట అనుకొన్నాడు. ఒకవేళ అతడే అడిగితే దానిని తప్పకుండా 
చేయటానికి తరువాత సిద్ధపడ్డాడు. అంతటివాడు అడిగితే అడిగినదానికంటె అధికంగా ఇవ్వటమే జొచిత్యమని భావించాడు ఈ 
మాటలంటున్న విరాటుడు ఇంగితజ్ఞుడు, ఉచితజ్ఞుడు, అతిథి సేవాతత్పరుడు అనిపించుకొన్నాడు. ధర్మరాజు వ్యక్తిత్వంలో - 
అందులోనూ యతీంద్రరూపంలో పరులను ఆకర్షించే ఉదాత్త గుణ రూప గౌరవం ఉన్నదని ధ్వని. (సంపా.) 


ఆ. మత్వువిషయ రాజ్యమహిమకు యుక్తుండు । గా దలంచెనేని గారవమున 
నట్లచేసి, భక్తి ననుచరింతు నమాత్య। సుత సుహృద్ధటార్య యుతము గాంగ. 188 


ప్రతిపదార్థం: మత్స్యవిషయ రాజ్యమహిమ కున్‌= మత్స్యదే శపు రాజ్యవైభ వానికి; యుక్తుండుగాన్‌+తలంచెన్‌+ఏని= 
తగినవాడననుకొంటే; గారవమునన్‌= మర్యాదతో; అట్టు+అ+చేసి= ఆ విధంగానే చేసి; అమాత్య= మంత్రులు; సుత= కొడుకులు; 
సుహృద్‌= స్నేహితులు; భట= సేవకులు; ఆర్యయుతము+కా(గన్‌= పెద్దలు మొదలయిన వారితో కూడా; భక్తిన్‌= భక్తితో; 
అనుచరింతున్‌= పరిచర్యలుచేస్తాను. 


తాత్సర్యం: మత్స్యరాజ్యవైభవానికి తాను తగినవాడని అత డనుకొంటే గౌరవభావంతో అతడిని ఆ విధంగానే చేస్తాను. 
నా మం(తులతో, కుమారులతో, స్నేహితులతో, భటులతో, పురజనులతో సహా అతడిని భక్తితో సేవిస్తాను.” 


విశేషం: 'మత్స్య రాజ్య వైభవానికి తాను యోగ్యుడని కంకుభట్టు భావిస్తే గౌరవంతో నే నత డనుకొన్నట్టే చేస్తాను - ఈ 
మాటలు సాభిప్రాయాలు. సమ్రాట్టుగా ఉండదగిన కంకుభట్టు మత్స్యరాజ్యాన్ని కోరుకొనడు. కాని, ఒకవేళ కోరుకొంటే అది 
అతడి యోగ్యతకు తగినంత కానుక కాదు. అందువలన అనుమానం లేకుండా గౌరవంగా సమర్పిస్తానని విరాటుడు భావించటం 
అతని ఉదాత్తతకు చిహ్నం. కొందరు భావించి నట్టుగా బలహీనత కాదు. కాకపోగా, భావి కథార్థవ్యంజకం కూడా. (సంపా 


ఆ. _ అని సమస్తజనంబులు( దదభిముఖులయి భక్తియుక్తింబ్రత్యుత్థానంబు సేయం దానును గద్దియ డిగ్గి యెదురు సని 
నమస్కరించి, యతని యాశీర్వాదంబులు గైకొని, సగౌరవంబుగాం దోడ్కొని చనుదెంచి సమంచిత 
సమున్నతాసనంబున నునిచి వినయావనతుం డయి. 189 

ప్రతిపదార్థం: అని= అని; సమస్తజనంబులు= ప్రజలందరూ; తద్‌+అభిముఖులు+అయి= ఆ సన్యాసికి ఎదురై; భక్తియుక్తిన్‌= 
భక్తితో కూడుకొని; (ప్రతి+ఉత్తానంబు= ఎదురుగా లేచి నిలవటం; చేయన్‌= చేయగా; తానును= విరాటరాజు కూడ; గద్దియ 
డిగ్గి= ఆసనం దిగి; ఎదురు+చని= ఎదురు వెళ్ళి; నమస్కరించి= నమస్కారం చేసి; అతని= ఆ యతి (వేషధారి) యొక్క; 
ఆశీర్యాదంబులు కైకొని= దీవెనలు స్వీకరించి; సగౌరవంబుగాన్‌= గౌరవంతో; తోడ్కొని= తోడుగా వెంబడించి; చనుదెంచి= 
వచ్చి; నమంచిత= తగిన; నమున్నత= ఎత్తయిన; ఆన నంబునన్‌= గదైెమోద; ఉనిచి= నుఖానీనుడిని చేని; 
వినయ+అవనతుండు+అయి= వినయంతో వంగినవాడయి. 


తాత్సర్యం: అని విరాటు డన్నాడు. సభాసదులందరూ కంకుభట్టుకు ఎదురుగా భక్తితో లేచి నిలుచున్నారు. విరాటుడు 
కూడా సింహాసనంనుండి దిగాడు. ఎదురేగినాడు. నమస్కరించాడు. అతడి దీవెనలు పొందాడు. మర్యాదలతో 
వెంటతీసికొని వచ్చాడు. తగిన ఆసనం మీద కూర్చుండబెట్టాడు. వినయంతో నమ్రతతో (ఇట్టా అన్నాడు.) 

యట ౧ 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 89 


విశేషం: విరాటరాజు కొలువులో ఉన్న సభాసదులు రాజు మనసెరిగి నడచుకొనేవారు. సేవాధర్మం తెలిసినవారు. అందుకే 
రాజుకంటె ముందు లేచి కంకుభట్టుకు అభివాదనం తెలిపారు. ఆ తరువాత విరాటుడు తాను చేయవలసిన ఉత్తమాతిథి 
పరిచర్యలు చేశాడు. విరాటుడి సభ సుశిక్షితం. రాజుకు భిన్నంగా భావించేవారు అందులో లేరు. ఉన్నట్టయితే కవి:ఏ ఉల్లేఖాలంకారమో 
ఎత్తుకొని చెప్పేవాడు. తిక్కన ఆ పని చేయలేదు. సన్నాసి వేషంలో ఉన్న ధర్మరాజుకు ఏకగ్రీవమైన ఆహ్వానం లభించింది. 
(సంపా.) 


ఉ. “ఎయ్యది జన్మభూమి? కుల మెయ్యది? యెయ్యది యున్నచోటు? పే 
రెయ్యది? మీర లిందులకు నిప్పుడు వచ్చిన దానికిం గతం 
బెయ్యది? నాకు నింతయును నేర్పడయగా నెలిగింపు( డున్నరూ 
పయ్యది' నావుడున్‌ నరవరాగ్రణి క య్యతిముఖ్యు. డిట్లనున్‌. 190 


ప్రతిపదార్థం: జన్మభూమి= పుట్టినచోటు; ఏ+అది?= ఏది; కులము= కులం; ఏ+అది= ఏది? ఉన్నచోటు= నివాసస్థలం; ఏ+అది?= 
ఏది; పేరు= పేరు; ఏ+అది?= ఏది; మీరలు= మీరు; ఇందులకున్‌= ఈ (ప్రదేశానికి (ఇక్కడికి); ఇప్పుడు= కొలువు తీరి ఉన్నవేళ; 
వచ్చినదానికిన్‌= రావడానికి; కతంబు+ఏ+అది?= కారణ మేది; నాకున్‌= నాకు; ఉన్న+రూపు+ఆ+అది+ఇంతయునున్‌= అసలు 
విషయమంతా; ఏర్పడంాన్‌= స్పష్టపడేటట్టు; ఎజింగింపుండు= తెలియజేయండి; నావుడున్‌= అనగానే; ఆ+యతిముఖ్యు(డు= 
ఆ యతులలో ముఖ్యుడయినవాడు; నరవర+అ(గ్రణికిన్‌= మహారాజుతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: “మ జన్మస్థల మేది? మీ వంశం ఏది? మీరు ఇంతకుముందు వసించిన చోటేది? పేరేమిటి? మీరు 
ఇక్కడికి ఇప్పుడు రావటానికి కారణం ఏమిటి? నాకు అన్నీ స్పష్టంగా చెప్పండి' అనగానే విరాటమహారాజుతో ఆ 
యతివర్యుడు ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. విరాటుడికీ యతీం(ద్రుడి వేషంలో ఉన్న ధర్మరాజుకూ నడుమ జరిగిన సంభాషణను తిక్కన మూలంలోకంటె 
భిన్నంగా విశిష్టంగా తీర్చిదిద్దాడు. మూలంలో యతీం(ద్రుడు రాగానే విరాటు డేమీ మాట్లాడక పూర్వమే. “సమాడ్‌ నిజానా త్విహ 
జీవనార్థి నం! వినష్ట సర్వస్వ ముపాగతం ద్విజమ్‌” (4,6,8) ప్రభూ! సర్వస్వాన్ని కోల్పోయి (బ్రదుకు తెరువుకై మిమ్మల్ని ఆశ్రయించటానికి 
వచ్చాను-అని నివేదించుకొన్నాడు. రాజాతడి కోర్కె నంగీకరించి స్వాగతంచెప్పి తరువాత అతడి వివరాలను గురించి అడిగాడు. 
తిక్కన రచనలో ధర్మరాజు అంత బేలగా మొదటనే బయటపడడు. దానివలన పా(త్ర చిత్రణలో, సన్నివేశ నిర్వహణంలో జాదాత్త్యం 
ఏర్పడింది. 


2. మూలంలో అడిగిన ప్రశ్నలు నాలుగు- ఏ రాజు దేశం నుండి ఇక్కడకు వచ్చారు? మీ గోత్రం ఏమిటి? మీ 
పేరేమిటి? మీ రేవిద్యలో నిపుణులు? అని. తెలుగులో తిక్కన వేయించిన ప్రశ్నలు వేరు. 1. మీ పుట్టిన చోటేది? 2. మీ కుల 
మేమిటి? 3. మీరున్నచో టేది? 4. మీ పేరేమి? 5. మీ రిప్పుడు ఎందుకు వచ్చారు? మూలంలో అడిగిన ప్రశ్నలు యతీంద్రులను 
అడిగినట్టున్నాయి. తెలుగులో అడిగిన (ప్రశ్నలు యతీంద్రవేషంలో ఉన్న రాజేంద్రుడిని తెలిసికొనాలని అడిగినట్టు (ప్రాఢంగా 
ఉన్నాయి. తెలుగు భారతంలోని విరాటుడు మూలంలోవలె అమాయకుడు కాడు. విజ్ఞుడు లోగుట్టును తెలిసికొందామని వేస్తున్నట్టున్న 
విరాటుడి ప్రశ్నలకు ధర్మరాజు ఆచి, తూచి సమాధానం చెప్పాలి. అందుకే సమాధాన స్వభావం కూడా తిక్కన రచనలో మారిపోయింది. 
తెలుగుభారతం పునస్‌సృష్టం కదా! 


3. విరాటు డడిగిన (ప్రశ్నలలో అతడిలో రగుల్కొంటున్న ఆసక్తి వ్యక్తమౌతున్నది. దానిని పద్య రచనా నిర్మాణం 
ధ్వనింపజేస్తున్నది. పద్యంలో మొదటి మూడు చరణాలు 'ఎయ్యది' అనే ప్రశ్నలతో సమంగా విరుగుతాయి. ఆ రచన వక్త యొక్క 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభిలాషను వ్యక్తం చేస్తున్నది. నాలుగో చరణం 'అయ్యది'తో మొదలౌతుంది. సత్యం తెలిసికొనాలన్న ఆసక్తిని తెలుపుతున్నది. 
పద్యరచనలో అంత్యానుప్రాస సమత అనే గుణంలోని మార్గాభేదం అనే శబ్ద గుణ లక్షణం. అవైషమ్యం, ప్రక్రమాభేదం అనే 


అర్థగుణ లక్షణాలు సందర్భోచితంగా పోషించబడ్డాయి. (సంపా.) 


ఆ. “'ఉన్నరూప పలుకు నన్నరు లెక్కడ(। గలరు? తోంచినట్లు పలుకు వలుక 
నైన చంద మయ్యె; నంతియ కా, కంత । పట్టి చూడ(గలరె యెట్టివారు?” 191 


ప్రతిపదార్హం: ఉన్నరూపు+అ= ఉన్నరూపును అంటే వాస్తవాన్నే; పలుకు= మాటలాడేటటువంటి; ఆ+నరులు= అట్లాంటి 
మనుష్యులు; ఎక్కడన్‌+కలరు?= ఎక్కడున్నారు?; తోంచినట్టు= తోచిన విధంగా; పలుకు= మాట; పలుకన్‌+ఐన 
చందము+అయ్యెన్‌= మాట్టాడేతీరు అయింది; అంతియ కాక= అంతేకాక; ఎట్టివారున్‌= ఎలాంటి వారయినా; 
అంతపట్టిచూడన్‌+కలరె?= అంతగా పట్టి చూస్తారా? 


తాత్సర్యం: ఉన్నది ఉన్నట్లు చెప్పే మనుష్యు లెక్కడున్నారు? వారివారికి తోచేవిధంగా మాటాడే వెనమే కనిపిసుంది. 
౧M oo మా అత, 
అంతేకాక, ఎవరయినా ఎటువంటి వారయినా అంతగా పట్టి చూస్తారా? 


నిశేషం: యతీంద్రుడిలోని రాజలక్షణాలను ఉద్దేశించి ప్రశ్నించినట్టున్న విరాటుడి ప్రశ్నలకు ధర్మరాజు యతీంద్రుడివలె సమాధానం 
యలు లి. 
చెప్పటం మొదలు పెట్టాడు. యతి వేదాంతం మాట్లాడాలి. ‘ప జన్మభూమి ఏది'- అంటే ఏమి చెప్పాలి? బీవుడు పరమాత్మనుండి 
పుట్టి పరమాత్మలో లీనమౌతాడు కాబట్టి తన జన్మభూమి పరమాత్మ అని చెప్పాలి. లేదా లౌకికంగా అయితే మాతృయోని అని 
చెప్పాలి. వ్యావహారికంలో - మాతృగర్భం నుండి బయటపడ్డనేల ఏ రాజ్యంలో ఉంటుందో ఆ స్థలం పేరు చెప్పాలి. ఏది 
సమాధానం? ఎవరైనా గ్రుచ్చి [గ్రుచ్చి అడిగితే ఇవన్నీ చెప్పాలా? అసలు యతీం(ద్రుడికి పూర్వాశ్రమ పరిత్యాగానంతరం జన్మభూమి 
విశ్వమేబొతుందని చెప్పాలా? విరాటుడు 'ఉన్నరూపు' చెప్తుమంటాడు. ఆ మాటకు అర్జాలెన్నో అసలు సత్యం చెప్పుమని, ప్రస్తుతం 
అ « 4 « | 
ఉన్న వాస్తవం చెప్పుమని, వస్తువు ఆ విధంగా ఉండటానికి గల కారణం చెప్పుమని అర్జాలేర్పడతాయి. వీటిల్లో ఏది చెప్పాలి? 
అడిగినవారికి తగినట్టు ఏది చెప్పాలి? అడిగినవారికి వీటిలో ఏది కావాలి? కాబట్టి ఉన్నరూపును ఇదమిత్డమని చెప్పేవారు లోకంలో 
లేరు. ఎందుకంటే ఉన్నది పరమాత్మ ఒక్కడే. అదే సత్యం. దేహాలు ఉపాధి భేదాలు. దేహాన్ని పరమాత్మగా ఎట్టా చెప్పాలి? కాబట్టి 
(3) [స్‌ 
ఆత్మ పుట్టిన చోటును కొందరు, దేహంపుట్టిన చోటును కొందరు చెప్పవచ్చును. అది వారు ప్రశ్నలోని అర్థం (గ్రహించే సాయిమీద 
ఆధారపడి ఉంటుంది. యతీంద్రుడిని ప్రశ్నించేటప్పుడు పృచ్చకుడు ఏ స్థాయిలో (ప్రశ్నించవలెనో తెలిసికొనుమని ప్రచ్చన్నంగా 
ధర్మరాజు హెచ్చరించాడు. కాబట్టి అడిగేవారి చందం ఒకటైతే చెప్పేవారి చందం మరొకటి. లోకంలో వారి వారికి తోచిన పద్దతులే 
వాటికి ప్రమాణాలు. అందువలన తాత్తికులు చెప్పే మాటలను మార్మికంగానే (గ్రహించాలి- అని వేదాంతివలె మాట్లాడి విరాటుడి 
లౌకిక ప్రజ్ఞను మాటల మాయాజాలంతో కప్పివేశాడు. అతడు నిజంగా వేదాంతి అని విరాటుడు నమ్మేటట్టు వ్యవహరించాడు. 
అది ధర్మరాజు ప్రదర్శించిన (ప్రొఢి. విరాటుడు ధర్మజుడిలో చ[క్రవర్తిత్వ లక్షణాలకు హేతువు తెలిసికొందామని వేస్తున్న ప్రశ్నల 
గాలాలకు (ప్రతిగా కల్పించిన ఆత్మరక్షాకవచాలు ఈ వచనాలు. ఇవి మూలంలో లేవు. (సంపా.) 


వ. అని మందహాసంబు సేయుచు మటియును. 192 
ప్రతిపదార్థం: అని= అని; మందహాసంబు+చేయుచున్‌= చిరునవ్వు నవ్వుతూ; మణియును= ఇంకా ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని చిరునవ్వు నవ్వుతూ ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 91 
విశేషం: ధర్మరాజు చిరునవ్వునవ్వటం సాభిప్రాయం. 'ఉన్నరూపు చెప్పు'మని అడిగిన విరాటుడితో ఉన్నరూపంటే అతడికి 
అర్థంకాని ఒక వేదాంత ధోరణిలో మొదలుపెట్టి ఎత్తుకు పైఎత్తు వేశానని, అది తెలిసికొనటం విరాటుడికి సాధ్యం కాదని 
చిరునవ్వు నవ్వి ఉండవచ్చును. లేదా, అడిగిన వారిమీద వాత్సల్యం ఉప్పొంగగా ఆనందంతో తన వివరాలు చెప్తుతున్నట్టు 
స్ఫురింపచేయటానికి చిరునవ్వు నవ్వి ఉండవచ్చును. ధర్మరాజుకు గడుసరితనం నేర్చాడు తిక్కన (సంపా.) 


క. నానావిధ భూతమయము । మే; నతిచంచలము మనము; మెయికొని నిక్కం 
బే నరునకు. జెల్లింపం । గానగు? సత్యంబు నడపుక్రమ మట్లుండెన్‌'. 193 


ప్రతిపదార్థం: మేను= శరీరం; నానావిధ= అనేకవిధాలయిన; భూతమయము= భూతాలతో నిండినది; మనము= మనస్సు; 
అతిచంచలము= చాలా చంచలమయినది; మెయికొని= ప్రయత్నించి; నిక్కంబు= సత్యం; ఏ నరునకున్‌+చెల్లింపంగాన్‌+ అగున్‌= 
ఏ మానవ మా(త్రునికి నెరవేర్చటానికి వీలవుతుంది; సత్యంబు నడపు= సత్యాన్ని నడిపించే; క్రమము= పద్దతి; అట్టు+ఉండెన్‌= 
అట్లా ఉంది. 


తాత్సర్యం: ఈ శరీరం పంచభూతాలతో కూడినది. ఇక మనసు అయితే అసలు నిలకడలేనిది. వీటిని ఆధారంగా 
చేసికొని సత్య నిరూపణ చేయటం ఎవరికి సాధ్యమౌతుంది? సత్యమే (ఉన్నరూపే) జీవితంలో చెప్పాలంటే ఇట్లాగే 
ఉంటుంది. 


వ. అనుచు మత్యమహీవల్లభు నవలోకించి. 194 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; మత్స్యమహీవల్లభున్‌= ఆ విరాట మహారాజును; అవలోకించి= చూచి. 
తాత్పర్యం: అంటూ విరాటరాజును చూచి. 


క. “ద్విజుండం గురు విషయ జాతుండ | సుజనప్రియు. దైన ధర్మసుతు సఖుండం బరి 
వ్రజనాశ్రమ కలితుండ, మ । నుజవల్లభ యోగ్య బహు వినోదకరుండన్‌. 195 


ప్రతిపదార్థం: ద్విజుండన్‌= బ్రాహ్మణుడిని-లేదా-క్షత్రియుడిని; కురువిషయజాతుండన్‌= కురుదేశంలో పుట్టినవాడిని; సుజన 
'ప్రియుండు+ఐన= సజ్జనులకు 'ప్రియుడయిన; ధర్మసుతు సఖు(డన్‌= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు స్నేహితుడిని; 
పరివ్రజన+ఆ(శ్రమ కలితుండన్‌= సన్న్యాసా (శ్రమ విధానంతో కూడిన వాడిని; మనుజవల్లభ యోగ్య= రాజులకు తగిన; బహు 
వినోదకరుండన్‌= ఎన్నో వినోదాలు చేయగలవాడిని. 


తాత్సర్యం: 'రాజా! నేను ద్విజుడిని. కురుదేశంలో జన్మించాను. ధర్మరాజుకు స్నేహితుడిని. అయితే ఇపుడు 
సన్నాసా శ్రమం స్వీకరించి నవాడిని. రాజులకు తగిన వినోదాలను కల్పించగలవాడిని. 


విశేషం: ఉపనయనసంస్కారం (బ్రాహ్మణులకూ క్షత్రియులకూ ఉంటుంది. అందువలన ధర్మరాజు అబద్ధం చెప్పినట్టు కాదు. 
రెండవది పరివ్రాజక వ్రతమంటే ఒక చోట నిలవకుండా సంచరించేవారి (వ్రతం. ఇక్కడ (వ్రతం అజ్ఞాతవాసకాలంలో ఎవరికీ 
ఆచూకీ తెలియనివ్వకుండా మెలగే (వ్రతం. ఆస్థానంలో 'విప్రవినోదులు' ఉంటారు కాని, అట్టా కాక నేను ప్రభువులకు మాత్రం 
ఉచితమైన వినోదాలు చేయగలవాడిని అని చెప్పక చెప్పటం. 'మనుజ వల్లభుడనైన నాకు అనువైన వినోదాలను చేయగలవాడను” 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని చెప్పినట్టు ధర్మరాజుపరంగా కూడా అన్వయించవచ్చును. మనుజవల్లభ!= ఓ రాజా! (విరాటుడా!) అని సంబుద్దిగానైనా 
అన్వయించవచ్చును. యోగ్య బహు, వినోదకరుండన్‌= ఉచితములైన పెక్కు వినోదములను చేయగలవాడిని - అని చెప్పవచ్చును. 


క. ద్యూతక్రీడకు( గొండొక । నేతుం; గపటమున నొవ్వని జనంబులు నా 
చేతి ధనమెల్ల గొని పరి। భూతి యొనర్షిన, విరక్తి పుట్టి వెడలితిన్‌. 196 


ప్రతిపదార్థం: ద్యూత క్రీడకున్‌= జూదం అనే ఆటకు; కొండొకనేతున్‌= కొంతకు కొంత నేర్చినవాడిని; ఒవ్వని= గిట్టని; జనంబులు= 
ప్రజలు; కపటమునన్‌= మోసంతో; నాచేతి ధనము+ఎల్లన్‌= నా చేతిలోని డబ్బు అంతా; కొని= లాక్కొని; పరిభూతి= పరాభవం, 
అవమానం; ఒనర్చినన్‌= చేయగా; విరక్తిపుట్టి= వైరాగ్యం కలిగి; వెడలితిన్‌= బయటపడ్డాను. 


తాత్సర్యం: జూదం కొద్దిగా నేర్చినవాడిని కాని, గిట్టనివాళ్ళు మోసంతో నా చేతిలోని డబ్బు అంతా కాజేశారు. నన్ను 
అవమానించారు. ఆ కారణంగా విరక్తి కలిగింది. అందుచేత స్వస్థలం వదలిపెట్టాను. 


విశేషం: 1. ‘కొండొక నేర్తున్‌ - అని పాఠాంతరం. దానిని స్వీకరిస్తే ప్రాసమై(త్రి చెడుతుంది. మాయాద్యూతం నేర్వలేదని 
విశేషార్థం. డబ్బుఅంతా పోయిందనటం, అవమానం చేశారనడం అంతా ధర్మరాజుకు సంబంధించిన అంశాలు. విరక్తి కారణంగా 
గడ్డం పెంచుకొనటం, సన్యాసం స్వీకరించడం సమానధర్మాలు. అయితే ఇందులోని అంతరార్జాన్ని గ్రహించే శక్తి విరాటమహారాజుకు 
లేదు. నేరుచుదును - నేరుతును. బాల. (క్రి. 97చే 'రు' లోపింపగా, 'నేతును' జౌతుంది. (బాల. క్రియ.108) 


2 ద్యూతవిద్యా నైపుణ్యాన్ని గురించి చెప్పేకథనంలో మూలనికీ, తిక్కన రచనకూ కొంత బేధం కనబడుతున్నది. 
'అక్షాన్‌ ప్రయోక్తుం కుశలో9 స్మి) -పాచికలాడటంలో నేర్పుకలవాడిని అని మూలంలో కంకుడు చెప్పాడు. ఆ నేర్పరితనం 
యుధిష్టిరుడితో చెలిమి చేయటంవలన వచ్చినట్టు ధ్వనింపచేశాడు. కాని, తిక్కన 'ద్యూతక్రీడకు కొండొకనేరుతును” అని మార్చాడు. 
శత్రువులు కపటద్యూతంలో తన ధనాన్నంతా కాజేసి అవమానపరచిన విషయం మూలంలో ధర్మరాజు చెప్పాడు. మాయాద్యూత 
ప్రసక్తి తీసికొనిరాడు తిక్కన కంకుభట్టు. తనకు ధర్మరాజు చెలిమివలన ద్యూత క్రీడలో పరిచయం ఏర్పడిందని చెప్పడు. మూలంలో 
మరొక విశేషం ఉన్నది. “ప్రాప్తో వివాదః ప్రథమో విశాన్సుతే । న విద్యతే కించన మత్స్య హీనతః | న మే జితః కశ్చన ధారయేద్‌ 
ధనం వరో మమై షో౭ స్తు తవ ప్రసాదతః॥ (సం4,6,12) అని అన్నట్టు ఉన్నది. 'ఓ మత్స్యభూపతీ! ద్యూతంలో అల్పుని వలన 
గొప్పవాడికీ వివాదం రాదన లేము. కాబట్టి నేను జూదంలో గెలిచినా ఓడినవాడు అప్పుపడినట్టు కాదు. మీరు అనుగ్రహించి ఆ 
విధంగా మీతో జాదమాడటానికి వరమిప్పించండి' అని అన్నాడు. ఆ మాటలు వినిన విరాటుడు ఉప్పాంగిపోయాడు. ఇన్నాళ్ళకు 
నాతో సుహృద్ద్యూతం ఆడే సహృదయుడు దొరికాడనుకొన్నాడు. జూదమాడినా, కయ్యమాడినా, వియ్యమాడినా సములతో 
చెయ్యాలికాబట్టి విరాటుడు కంకుభట్టుకు తన ఆస్థానంలో తనతో సమానమైన హోదా ఇచ్చాడు. భోగాలన్నీ తనతో సమానంగా 
జరిపించాడు. ఎవరైనా వేతనంగా కంకుభట్టుకు ధనమిస్తే ఆ రాజోద్యోగిని ప్రాణాలు తీస్తానన్నాడు. తిక్కన కంకుడి సంభాషణను 
మార్చి ధర్మజుడివలె పరోక్ష సత్యవాదిగా చిత్రించాడు. విరాటుడిచేత “ద్యూతజ్ఞల దెసంగొండొక ప్రీతియుం గలదు” (విరా.1-207) 
అని చెప్పించాడు. ధర్మరాజులో ద్యూతజ్ఞుడికంటె ధర్మజ్ఞని నెక్కువగా ప్రదర్శించటం తిక్కన అభిమతం. అందుకే ఈ స్వల్పమైన 
మార్పు, ఈ మార్పుకు అనుగుణంగా తిక్కన రాబోయే పద్యంలో 'నృప నయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంతి 
(విరా.1-197) అని చెప్పించాడు. -ఈ మాటలు అమూలకాలు; తిక్కన తీర్చిదిద్దిన కంకుడికి వాజ్మయ భూషణాలు. (సంపా.) 


చ. నృపనయవిద్యకుం దగిన నే ర్పలవడ్డది గొంత కొంత; ధ 
ర్మపరుల సంగతిం దగిలి మచ్చిక నుండుదు; బేరు కంకు( డే 


వపుంగొలు వైన నాకు నిలువన్‌ మది గొల్పదు; కాన నిన్ను భూ 
మిపతులలోన సాధుజనమిత్రు(డు నా విని కొల్వ వచ్చితిన్‌. 197 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 93 
ప్రతిపదార్థం: నృప నయవిద్యకున్‌= రాజనీతివిద్యకు; తగిన నేర్పు= తగిన చాతుర్యం; కొంత కొంత= కొద్ది కొద్దిగా; అలవడ్డది= 
అలవడింది; ధర్మపరుల సంగతిన్‌= ధార్మికుల స్నేహంలో; తగిలి= ఆసక్తి కలిగి; మచ్చికన్‌+ఉండుదున్‌= చనువుతో ఉంటాను; 
పేరు కంకుండు= నా పేరు కంకుడు; ఏవము+కొలువు+అయినన్‌= నీచమయిన సేవ అయితే; నాకున్‌= నాకు; నిలువన్‌= 
ఉండడానికి; మది+కొల్పదు= ఇష్టం కాదు; కానన్‌= అందుచేత; నిన్నున్‌= నిన్ను; భూమిపతులలోనన్‌= రాజులలో; సాధుజనమి(త్రుడు= 
సత్పురుషుల స్నేహితుడు; నాన్‌, విని= అనగా విని; కొలువన్‌= కొలవడానికి (పేవించటానికి); వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: ఓ రాజా! నాకు రాజనీతి విద్య తెలుసు. ఆ విద్యకు తగిన చాతుర్యం నాకు కొంత అలవాటులో ఉన్నది. 


పైగా ధార్మికులయినవారితో స్నేహంగా ఉంటాను. నా పేరు కంకుడు. నేను నీచమయిన కొలువు చేయను. అట్లాంటి 
కొలువులో నాకు నిలువ బుద్ది కాదు. రాజులలో నీవు సజ్జనులకు మి(త్రుడవని విన్నాను. నిన్ను సేవించటానికి వచ్చాను. 


విశేషం: మూలంలో కంకుడు తనకు రాజనీతి విద్యలో పరిచయమున్నదని చెప్పినట్టు లేదు. తిక్కన సందర్భశుద్దితో కల్పించి 
చెప్పించాడు. దక్షిణగోగ్రహణ ఘట్టంలో ధర్మజునీతి విరాటునికి ఉపయోగపడుతుంది. దానికి బీజంగా ఈ నైపుణ్యాన్ని ఇక్కడ 
చెప్పించి తిక్కన జొచిత్యాన్ని పాటించాడు. (సంపా.) 


తే. వత్సరంబునం గడచను వ్రతము నాకు । దాని నీపాల6 జల్సి యుత్సాహవత్తి 
మెబియ, నీకు గృతజ్ఞత నెటిపి, తొల్లి । యెగ్గు సేసిన వారి జయింప( బోదు”. 198 


ప్రతిపదార్థం: వత్సరంబునన్‌= ఒక సంవత్సరకాలంలో; కడచను= పూర్తిచేయవలసిన; వ్రతము= (వ్రతం; నాకున్‌= నాకు (ఉంది); 
దానిన్‌= ఆ (వ్రతాన్ని; నీ పాలన్‌= నీ దగ్గర; చల్సి= పూర్తిచేసి; ఉత్సాహవృత్తిమెజయన్‌= ఉత్సాహం బయటపడేటట్టు; నీకున్‌+కృతజ్ఞత= 
నీపట్ల కృతజ్ఞతను; నెజపి= ప్రకటించి; తొల్లి= ముందు; నాకున్‌= నాకు; ఎగ్గు= కీడును; చేసిన= ఆచరించిన; వారిన్‌= వారిని; 
జయింపన్‌+పోదున్‌= జయించడానికి వెళ్ళుతాను. 


తాత్సర్యం: నాకు ఒక (వ్రతం ఉన్నది. ఆ వ్రతకాలం సంవత్సరం పాటు నీ దగ్గరే ఆ వ్రతం పూర్తి చేసికొంటాను. నీకు 
కృతజ్ఞత తెలుపుకొంటాను. ఆ తరువాత నాకు అపకారం చేసిన వారిని జయించటం కొరకు ఉత్సాహంతో వెళ్ళుతాను. 


నిశేషం: కంకుడు అంటే యమధర్మరాజు. తం(డ్రి పేరు కొడుకుకు కూడా సరిపోతుంది. అందుచేత తనను కంకుడు అని 
పరిచయం చేసుకొనటం సబబు. 


వ. అనినవిని సంప్రీత చేతస్కుండై విరాటుం డతని కిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ఆ మాటలను విని; సంప్రీత చేతస్కుండు+ఐ= (ప్రీతి పొందిన మనస్సు కలవాడయి; విరాటుండు= 
విరాటమహారాజు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= అతనితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలకు విరాటుడు సంతోషించాడు. కంకుడితో ఇట్టా అన్నాడు. 


తే. “అట్ల చేయుండు రుచిరోన్నతాసనములు । వాహనములు భోజనములు వ స్రములును 
వలయు భోగంబులును నెల్లవర్తనములు । నాకు నెట్లట్ల మీకును నడపువాండ. 200 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు+అ= అట్టాగే; చేయు(డు= చేయండి; రుచిర+ఉన్నత+ఆసనములున్‌= కాంతిమంతములయిన ఉన్నత 
ఆననాలును; వాహనములున్‌= వాహనాలును; భోజనములున్‌= భోజనాలును; వ(స్రములునున్‌= వ(స్తాలును; వలయు 
భోగంబులును= అవసరమయిన సుఖభోగాదులును; ఎల్లవర్తనములున్‌= అన్ని పరిచర్యలును; నాకున్‌+ఎట్టు= నాకు ఎట్టా 
జరుగుతాయో; అట్టు+అ= అదేవిధంగా; మీకున్‌= మీకు; నడపువాండన్‌= జరిపిస్తాను. 


తాత్సర్యం: అట్టాగే చేయండి. ఉన్నత ఆసనాలు, వాహనాలు, ఆహారాలు, వ(స్తాలు ఇంకా ఇతర భోజనాదులు అన్ని 
మర్యాదలు నాకు ఎట్టా జరుగుతాయో మీకూ అట్లాగే జరిపిస్తాను. 


విశేషం: విరాట మహారాజు మాటలలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రకటన. రెండవది సూచన. కంకుభట్టు వేషంలో 
ఉన్న ధర్మరాజుకు తనతో సమానమయిన (ప్రతిపత్తి ఇస్తున్నట్టు చెప్పటం (ప్రకటన. కొలువు నామమాత్రమే ననటం సూచన. 
అంత్యానుప్రాస రచనకు రక్తి కట్టించింది. 


క. నాయనుచరులం దెవ్వండు । మీ యెడ భయభక్తి లేక మిగిలి మెలంగినే 

నా యధముని దండితు(గా(। జేయుదు నత డెంతయుం బ్రసిద్దుం డయినన్‌. 201 
ప్రతిపదార్థం: నా+అనుచరులందున్‌= నా సేవకులలో; ఎవ్వండు= ఎవ్వడయినా; మీ+ఎడన్‌= మీ మీద (పట్ట); భయభక్తి లేక= 
భయంతోడి భక్తి లేకుండా; మిగిలి= హద్దుమీరి; మెలలౌన్‌+ఏని= ప్రవర్తించినట్టయితే; అతండు= అతడు; ఎంతయున్‌= ఎంతటి 
(ఎంతగా); ప్రసిద్దుండు= ప్రసిద్దుడు; అయినన్‌= అయినా; ఆ+అధమునిన్‌= ఆ నీచుని; దండితున్‌+కాన్‌+చేయుదున్‌= 
దండింపచేస్తాను. 
తాత్సర్యం: నా సేవకులలో ఎవడయినా సరే మీ పట్ట భయంతోడి భక్తి లేకుండా హద్దు మీరి ప్రవర్తించినట్లయితే ఆ 
నీచుడిని దండిస్తాను. అతడు ఎంత ప్రసిద్దు డయినా సరే దండన తప్పదు. 


వ. _ అట్లుంగాక. 202 
తాత్పర్యం: అంతే కాక. 


చ. వెలయంగ మత్స్యరాజ్యపదవీ పరిపాలన సేయంగా మదిం 
దలంచుట యెంతయుం బ్రియము తమ్ములు. బుతులు బంధులుం బ్రధా 
నులును బలంబు నేను సుమనోవిభుతుల్యు(డవైన నిన్ను మి 
క్కిలి యగు భక్తి. గొల్చి కృతకృత్యత( బొందుదు; మట్ల చేయవే! 203 


ప్రతిపదార్థం: (నీవు); మత్స్యరాజ్య పదవీ పరిపాలన= మత్స్యరాజ్యానికి రాజుగా ఉండి పరిపాలించటం; వెలయయగన్‌+చేయ( 
గాన్‌= ప్రసిద్దికెక్కే (విధంగా)టట్టు చేయటానికి; మదిన్‌+తలయయట= మనసులో భావించటం; ఎంతయున్‌+*ప్రియము= నాకుఎంతో 
ఇష్టం; తమ్ములున్‌= నా తమ్ముళ్ళు; పు(త్రులున్‌= కొడుకులూ; (శౌనకుడు, మదిరాక్లుడు, సూర్యదత్తుడు), (శంఖుడు, ఉత్తరుడు); 
బంధువులున్‌= చుట్టాలూ; 'ప్రధానులును= మంత్రులూ; బలంబున్‌= బలగమూ - రథ,గజ,తురగ, పదాతిబలం; నేనున్‌= 
నేనూ; సుమనో విభు తుల్యుండవు+ఐన= దేవతలకు రాజైన ఇంద్రునితో సమానుడవయిన; నిన్నున్‌= నిన్ను; మిక్కిలి+అగు= 
ఎక్కువయిన; భక్తిన్‌= భక్తితో; కొల్చి= సేవించి; కృతకృత్యతన్‌= కృతార్ణతను; పొందుదుము= పొందుతాము; అట్టు+అ= ఆ 
విధంగా; చేయవే!= చేయుమా!; (చేయవలసిందిగా కోరుతున్నాను.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 95 
తాత్సర్యం: నీవు మత్స్యదేశాన్ని పరిపాలించటం నాకు చాలా ఇష్టం. నీవు దేవేంద్రుడితో సమానుడివి. నా అనుజులు, 
కుమారులు, బంధువులు, అమాత్యులు, నా బలగం, నేనూ నిన్ను అతిభక్తితో సేవిస్తాం. అటువంటి అవకాశం నాకు 
తప్పక కల్పించవలసిందిగా కోరుతున్నాను.” 


వ. అనిన విని దరహసితవదనుం డగుచు. బాండవాగ్రజుం డతని కిట్లనియె. 204 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; దరహసిత= చిరునవ్వుతో కూడిన; వదనుండు= ముఖం కలవాడు; అగుచున్‌= 
జౌతూ; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడయిన ధర్మరాజు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ విరాట మహారాజుతో 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజు విరాటమహారాజుతో ఇట్లా అన్నాడు. 


నిశేషం: విరాటుడు కంకుభట్టును దేవేంద్రుడి వంటివాడవని ప్రశంసించి, సకుటుంబ పరివారంగా అతడికి సేవచేస్తానన్నప్పుడు 
అతడు చిరునవ్వుతో కూడిన మొగం కలవాడయ్యాడు. ఈ చిరునవ్వు అతడి ధీరోదాత్తతను వ్యక్తం చేస్తున్నది. (సంపా.) 


క “ఏను హవిష్యమ కుడుతును । భూనాయక ! నాకు శయ్య భూమియ; యిమ్మెం 
బూని వ్రతంబులు సలిపెడు । వానికి నిన్నియును నిట్లు వలయునె చెపుమా!” 205 


ప్రతిపదార్థం: భూనాయక!= రాజా!; ఏను= నేను; హవిష్యము+అ= హోమం చేయటానికి అర్హమైన పదార్థాలనే; కుడుతును= 
భుజిస్తాను, ప్రసాదంగా ఆరగిస్తాను; నాకున్‌= నాకు; భూమియ= నేలయే; శయ్య= సెజ్జ ఈ మైన్‌= ఈ విధంగా; పూని= ప్రయత్నించి; 
(వ్రతంబులు+చలిపెడు= (వ్రతాలు చేసేటటువంటి; వానికిన్‌= వానికి; ఇన్నియును= ఈ వైభవాలన్నీ; ఇట్టు= ఈ విధంగా; 
వలయునె?= కావాలా?; చెపుమా!= చెప్పుమా! 


తాత్సర్యం: రాజా! హోమార్షమైన పవిత్ర పదార్థాలే నా భోజనం, నేలయే సెజ్జ. నేను వ్రతాచరణ చేసేవాడిని. నాకు 
అనా (53. జ 
ఇటువంటి మర్యాదలు కావాలా?. 


విశేషం: ఈ మాటలు మూలంలో లేవు. ద్విజుడివలె వర్తిస్తున్న ధర్మరాజు ద్విజుని ఆహార విహారాలనే పాటించాడు. హోమం 
చేయడానికై వండే అన్నం హవిష్యం. ఈ అన్నాన్ని వార్చటం చేయరు. ఇగురపెడతారు. ఇగురపెట్టిన దాన్నే హోమం చేస్తారు. 
పైగా దైవం కొరకు ఉద్దేశించినది ఆ హోమం, వ్రతం పట్టినవారికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. వాటిని నిర్దేశిస్తూ 
కంకుభట్టు తన ద్విజత్వాన్నే కాక తన నైష్టికత్వాన్నీ, (వ్రతదీక్షనూ వ్యక్తం చేశాడు. 


ఆ. అనిన విరటుం డిట్టు లనియె 'నెత్తెజంగున । నడవ నిష్ట మట్ల నడచి మీకు 
మనసు వచ్చినన్ని దినములు సలుపుం డి। చ్చోట నదియ మాకు శోభనంబు. 206 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విరటు(డు= విరాటమహారాజు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఏ+ 
తెజంగునన్‌= ఏ విధంగా; నడవన్‌+ఇష్టము= ప్రవర్తించడం ఇష్టమో; అట్టు+అ= ఆ విధంగానే; నడచి= (ప్రవర్తించి; మీకున్‌= మీకు; 
మనసు వచ్చినన్ని దినములు= మనసుకు నచ్చినన్ని రోజులు; ఈ+చోటన్‌= ఇక్కడ; చలుపుండు= కడపండి; అది+ఆ= అదే; 
మాకున్‌= మాకందరికి; శోభనంబు= మేలు, మంచిది. 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అపుడు విరాటుడు ఇట్టా అన్నాడు: మీకు ఏ విధంగా ఉండాలనే కోరిక ఉందో ఆ విధంగానే మీకు 
ఇష్టమయినన్ని రోజులు ఇక్కడ ఉండండి. అదే మాకు ఇష్టం. అదే మేలు కూడా. 


క ద్యూతజ్ఞల దెసం గొండొక । ప్రీతియు గల; దట్లుగాక పెద్దల రగు మీ 
ar స ల ౧ 
రే తెజింగున విహరించిన€। జేతోమోదంబు; దగ వసింపుండు నెమ్మిన్‌'. 207 


ప్రతిపదార్థం: ద్యూతజ్ఞాల దెసన్‌= జూదం తెలిసిన వారిపట్ల; కొండొక= ఒకరకమయిన; ప్రీతియున్‌+కలదు= ప్రీతి ఉంది; 
అట్టు+కాక= అదీ కాకుండా; పెద్దలరు+అగు= పెద్దలయిన; మీరు= మీరు; ఏ+తెజంగునన్‌+విహరించినన్‌= ఏ విధంగా ప్రవర్తించినా; 
చేతస్‌+మోదంబు= మనస్సుకు సంతోషము; తగన్‌= తగినట్టు; నెమ్మిన్‌= స్నేహంతో; వసింపుండు= వాసం చేయండి. 
తాత్పర్యం: జూదం ఆడటం తెలిసిన వారంటే నాకు అభిమానం. అదీకాక మీరు పెద్దలు. మీరు ఏ విధంగా ప్రవర్తించినా 
నాకు సంతోషం. మీరు మీ హోదాకు తగినట్టుగా సుఖంగా ఉండండి. 


నిశేషం: విరాటునికి పెద్దలంటే భక్తి విశ్వాసా లున్నాయి. ధర్మజ్ఞులు, నీతిజ్ఞు లంటే భయభక్తు లున్నాయి. ద్యూతజ్ఞులంటే 
అభిమానం ఉన్నది. ధర్మరాజు (కంకుభట్టు) పట్ట ఈ మూడూ కలిసి ముచ్చట కొలిపాయి. (సంపా 


వ. అని పలికి కౌంతేయాగ్రజు నత్యంత సంతుష్టాంతరంగుం జేసి. 208 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; కౌంతేయ+అ(గ్రజున్‌= కుంతీపుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజును; అత్యంత 
సంతుష్ట+అంతరంగున్‌= ఎంతో సంతుష్టి చెందిన మనస్సు కలవానిగా; చేసి= చేసి. 


తాత్సర్యం: అని పలికి విరాటమహారాజు ధర్మరాజును (కంకుభట్టును) సంతోషపెట్టి. 


చ. పారింబొరిం బ్రీతి రెట్టిగ నపూర్వవిలోకన మాచరించు( ద 
త్పరమగు సద్వివేకములు భావ నిరూపణ సేయు. గౌతుక 
స్ఫురణ గరంబు దత్కరముం బొంద నయంబునం జేర్చి వాక్య వి 
స్తర చతురత్వ మేర్పడ(గ సల్లపనం బొనరించు నర్ధితోన్‌. 209 


ప్రతిపదార్థం: పొరిన్‌+సొరిన్‌= మాటిమాటికి; ప్రీతి= ప్రియము; రెట్టిగన్‌= రెట్టింపు కాగా; అపూర్వవిలోకనము+ఆచరించున్‌= 
వింతగా చూడడం (వీక్షించడం) చేస్తాడు; తద్‌+పరము+అగు= ఆసక్తికరమైన; సత్‌+వివేకములు= చక్కని వివేకాలు; 
భావనిరూపణ+చేయున్‌= భావాన్ని స్పష్టం చేస్తాయి; కౌతుక స్ఫురణన్‌= కుతుహలం కలిగిన స్ఫూర్తితో; నయంబునన్‌= నీతితో; 
కరంబున్‌= తనచేతిని; తద్‌+కరమున్‌= అతని చేతితో; పొందన్‌+చేర్చి; కలియగలిపి= కరచాలనం చేసి; అర్థితోన్‌= ప్రీతితో; 
వాక్యవిస్తర చతురత్వము= వాక్కులను వివరించడంలోని చాతుర్యం; ఏర్పడంగన్‌= స్పష్టపడే విధంగా; సల్లపనంబు+ఒనరించున్‌= 
సల్ల్హాపం చేస్తాడు. 


తాత్సర్యం: విరాట మహారాజు ధర్మరాజును మాటిమాటికి అపూర్వంగా చూస్తాడు. అతడి చూపులో రెట్టింపు ప్రీతి 
కనిపిస్తూ ఉన్నది. భావనిరూపణలో ఆసక్తి, విచక్షణ లున్నాయి. అతడి సల్హాపంలో కుతూహలం స్ఫురిస్తూ ఉన్నది. 
వాక్సాతుర్యం పొడసూపుతూ ఉన్నది, 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 97 
నిశేషం: ధర్మరాజు విరాటుడి కొలువులో చేరటం ఒక ఉదాత్త రమణీయ దృశ్యం. దాని ఆరంభ నిర్వహణాలను చిత్రించటంలో 
వ్యాసుడూ తిక్కనా తమ తమ పద్దతులలో ప్రత్యేకతలను (ప్రదర్శించారు. వ్యాసుడిది పురాణదృష్టి. తిక్కనది (ప్రబంధద్నష్టి, 
నాటకీయశిల్పం. మూలంలోని కొన్ని ప్రతులలో ఈ (క్రింది రెండు శ్లోకాలు కనబడుతున్నాయి. 


“ఏవం తు రాజ్ఞః ప్రథమం సమాగమో | బభూవ మాత్స్యస్య యుధిష్టిరస్య చ, 

విరాట రాజస్య హి తేన సంగమో । బభూవ విష్ణో రివ వజపాణినా. 

త మాసనస్థం ప్రియరూప దర్శనం । నిరీక్షమాణో న తతర్ష భూమిపః, 

సభాం చ తాం ప్రజ్వలయన్‌ యుధిష్టిరః । శ్రియా యథా శుక్ర ఇన త్రివిష్టపమ్‌.” (సం. 4.6.15 పాదసూచి) 


విరాటరాజుకు ధర్మరాజుతో కలిగిన ఆ ప్రథమ సమావేశం ఇంద్రుడికీ విష్ణువుకూ జరిగిన సమావేశంవలె సొంపారిందట. 
ధర్మరాజు అసనంమీద కూర్చున్నాడట. ఆయన ప్రాయ రూపదర్శనం విరాటుడికి ఎంతచూచినా తనివితీరలేదట! ధర్మరాజు 
సభలో కూర్చుంటే దేవేంద్రుడు తన ఐశ్వర్యంతో స్వర్గాన్ని అలంకరించి నట్టుగా తోచిందట. ఈ వర్లనం చేసింది వైశంపాయనుడు. 
ఇందులోని ఉపమాలంకార నిర్వహణం పురాణ కథాకథన శిల్ఫానికి సముచితంగా ఉన్నది. కంకుడిని విరాటుడు అంత ప్రీతితో 
చూడటానికి హేతువును అలంకార సుందరంగా ఆ వర్లన ధ్వనింపజేస్తున్నది. 


తిక్కన ఆ శ్లోకాలకు బదులు ఈ పద్యాన్ని తెలుగులో వ్రాశాడు. పై శ్లోకాలు (ప్రక్షిప్తాలని భావిస్తే తిక్కన రచించిన ఈ 

సూ న ఇం! (ay) అ 
పద్యం అమూలకమే కాదు, అపూర్వం కూడా. ధర్మరాజు యొక్క తేజోమయ రూపవైభవాన్ని దర్శిస్తున్న విరాటుడు 
సహృదయస్టానీయుడు. అపూర్వవస్తు దర్శనం వలన కలిగే అబ్బురపాటుతో మనసులోని (ప్రీతి రెట్టింపు అయ్యేటట్టుగా మాటి 
మాటికీ తనవితీరకుండా అపూర్వంగా చూస్తున్నాడు. ధర్మజుడి జొజ్జల్యం విరాటుడిచేత ఆ పని చేయించింది. ధర్మజుడి యందు 
తత్పరమైన బుద్ది అతడి గుణ విశేషాదులను వివేచించి అతని వ్యక్తిత్వాన్ని నిరూపించే యత్నం చేస్తున్నది. ఆలోచించిన కొలది 
అంతందొరకని గుణ గాంభీర్య మాతడిది. అందువలన ఆలోచనలు మాని ఆసక్తితో మిత్రుడితో మాట్లాడినట్లు 
చతురవాక్యవిన్యాసాలు మనసారా ప్రసరింపచేశాడు. గంభీరోజ్ఞ్యలుడైన ధర్మజుని వ్యక్తిత్వం విరాటరాజును అయస్కాంతం ఇనుమును 
ఆకర్షించినట్టు ఆకర్షించింది. మూలకర్త అలంకారం వలన సాధించిన ఈ తాత్పర్యాన్ని తిక్కన అభినయం వలన సాధించాడు. 
భక్తి గౌరవ పూర్ణమైన స్నేహాభినయం విరాటుడిలో తిక్కన అనుభావస్ఫూర్తితో చిత్రించాడు. పఠితచేత ప్రత్యక్షంగా అనుభవింపజేశాడు. 
అతడి నాటకీయ రచనాశిల్పానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. (సంపా.) 


వ. ఇట్లుమత్స్య మహీవల్లభుం డతనిం గలిపికొని పరివారంబును దానును దదీయ సంభావనా తత్పరులైయుండి; 
రంత. 210 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రకంగా; మత్స్యమహీవల్లభుండు= మత్స్యదేశపు రాజయిన విరాట మహారాజు; అతనిన్‌= కంకుడిని, 
కలిపికొని= కూడుకొని; తదీయ= అతడిదైన; పరివారంబును= బలగమూ; తానును= తానున్నూ (విరాటరాజూ); సంభావనా 
తత్సరులు+ఐ= గౌరవించటంలో ఆసక్తు లయినవారుగా; ఉండిరి= ఉండసాగారు; అంత= అటుపిమ్మట. 


తాత్సర్యం: ఈ విధంగా విరాట మహారాజు ధర్మరాజును కలుపుకొన్నాడు. తానూ, తన పరివారమూ కంకుభట్టును 
గౌరవించటంలో ఆసక్తిని కనబరచారు. అటు పిదప. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీము(డు వంటలవాండై విరటు. గొల్వ వచ్చుట (సం.4.7.1) 


(ఈక 


చట్టువం బొకచేతం బట్టి ఖడ్గము చంక(। దగిలించి సురియతో బిగియ ద్రిండు 
గట్టిన నును(జేల కప్పెంతయును జెన్ను। సేయంగ దాపలి చేతి యందు 
బెడిదంపు(గోలలు బెడ(గొంద బహువర్ణ । చిత్రితాజినము పై చీర గాగ; 
జూపటిల్లను దన రూపంబు చూడ్కికి | వ్రే(గైన నత్యంత విససయంబు€ 


తే. బొందుచుండ సమీరణ పుత్రుండగ్ర। జుండు వోయిన దెసం దప్ప నొండువలన 
సమదవారణపతి గమనమున మత్య్య । ధరణి వల్లభు సభ చేర నరుగుటయును. 211 


ప్రతిపదార్థం: చట్టువంబున్‌= గరిటెను; ఒకచేతన్‌+పట్టి= ఒకచేతితో పట్టుకొని; ఖడ్గము= కత్తిని; చంకన్‌= చంకకు; తగిలించి= 
తగిలించుకొని; సురియతోన్‌= చుర కత్తితో; బిగియన్‌= బిగిసేటట్టు; (ద్రిండు= దట్టి; కట్టిన నును చేల కప్తు= నున్నని వస్తంయొక్క 
నలుపు; ఎంతయును= ఎంతగానో; చెన్ను+చేయంగన్‌= అందగించగా; దాపలి= ఎడమ; చేతియందున్‌= చేతిలో; బెడిదము+కోలలు= 
కరకుట్టు కాల్చడానికి ఉపయోగించే కఠినమయిన శూలాలు; బెడంగు+ఒందన్‌= (ప్రకాశించగా; బహువర్ల= అనేక విధాలయిన 
రంగులున్న; చిత్రిత+అజినము= చిత్రింపబడిన లేడిచర్మం; పై చీర కాంగన్‌= ఉత్తరీయం కాగా; చూపటు= ప్రేక్షకులు; ఎల్లను= 
అందరును; తన రూపంబు= భీముని రూపం; చూడ్కికిన్‌= దృష్టికి; (వ్రేగు+అయినన్‌= బరువు కాగా; అతి+అంత+విస్మయంబున్‌= 
ఎంతో ఆశ్చర్యం (అల్పంగాని వింత); పొందుచున్‌+ఉండన్‌= అనుభవిస్తూ ఉండగా; సమీరణ పుత్రుండు= వాయుపుత్రుడయిన 
భీముడు; అ(గ్రజాండు= అన్న అయిన ధర్మరాజు; పోయిన దెసన్‌+తప్పన్‌= వెళ్ళిన దిక్కు వదలి; ఒండు వలనన్‌= మరో దిక్కున; 
సమద వారణపతి గమనమునన్‌= మదించిన గజరాజునడకవంటి నడకతో; మత్స్యధరణి వల్లభు సభ= విరాటుని సభ; 
చేరన్‌+అరుగుటయును= చేరువకు పోగా. 


తాత్పర్యం: భీముడి కుడిచేతిలో గరిటె ఉన్నది. అతడు కత్తిని చంకకు తగిలించుకొన్నాడు. చురకత్తిని బిగించి దట్టీకట్టిన 
నల్లని వస్త్రం నిగనిగలాడుతూ ఉన్నది. ఎడమ చేతిలో కఠినమయిన శూలాలు ఉన్నాయి. రంగురంగుల లేడి చర్మం 
ఉత్తరీయంగా వేలాడుతున్నది. చూసేవారికి భీముడి రూపం దుస్ఫ్సహంగా ఉన్నది. (ప్రేక్షకులు అతడి ఆకారాన్ని చూచి 
ఆశ్చర్యపడుతున్నారు. ధర్మరాజు కంకుభట్టుగా వెళ్ళిన వైపునుండి కాక మరో దిక్కు నుండి భీముడు మదించిన 
గజేంద్రుని నడకవంటి నడకతో గంభీరంగా విరాట మహారాజు సభను సమీపించాడు. 


విశేషం: 1. తిక్కన నాటకీయతలో ఆహార్యాభినయ వర్షనం ఒక రమణీయాంశం. భీముడు ధరించింది వంటలవాడి వేషం. ఆ 
వేషాన్ని తిక్కన స్వభావోక్తి అలంకారంతో నిర్వహించాడు. భీముడి ఆకారం సమున్నతం. దానిని పఠితలకు ప్రత్యక్షం చేయటానికి 
సీసపద్యాన్ని ఎత్తుకొన్నాడు. మూలకర్త భీమరూపాన్ని అలంకారాలతో నిరూపించ యత్నించాడు. అయితే, ఆ వర్లనం భీముడి 
రూపాన్ని ఒక సమన్వయంతో రూపుకట్టించలేదు. మూలంలో అతడు భీమబలుడు. తేజస్సుతో వెలిగిపోతున్నాడు. 
సింహవిలాసవిక్రముడు, అతడి చేతిలో తెడ్డు, గరిట, మొక్కవోని ఉక్కుకత్తి ఉన్నాయి. వంటలవాడి వేషంలో అతడు సూర్యుడివలె 
(ప్రకాశిస్తున్నాడు. నల్లని వ(స్తాలతో పెద్ద పర్వతంవలె విరాటుడిని సమీపించాడని మూలం వర్ణించింది. తిక్కన మూలంలోని 
అలంకారాలను తీసివేశాడు. వంటవాడి వేషానికి ఒక పరిపూర్ణతను కల్పించాడు. తిక్కన కాలంనాటి రాజాస్థాన పాకనిపుణుడు 
ధరించే వేషాన్ని మన కళ్ళముందు ఉంచాడు. వంటలవాడికి వృత్తిపరమైన అలంకారాలు వంట పరికరాలు. వాటినిబట్టి అతడి 
వృత్తి నైపుణ్యాన్ని అంచనా కట్టవచ్చును. వాటికీ ఒక వరుస, వైనం ఉన్నట్టు తిక్కన అమర్చాడు. తెలుగు వంటలవాడికి గరిటె 
సహజాలంకారం. అది అతడిచేతికి ఉపాంగం. ఆ వృత్తికి ప్రధాన చిహ్నం. దానిని కుడిచేతిలో పెట్టించాడు. పదార్థాలను కలిపేది 
గరిట, పదార్థాలను ముక్కలు చేసేది ఖడ్గం (కత్తి, వంటవాడు కత్తిని చంకకు తగిలించుకొనటం పరిపాటి. నడుముకు అందంగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 99 
దిండులాగా కట్టుకొన్న నున్నని నల్లటి వ(స్తపు దట్టీలో చురియ (చురకత్తి) చక్కగా బిగింపబడివుంది. ఎడమచేతిలో కరకుట్లు 
కాల్చటానికి ఉపయోగించే శూలాలు. రంగురంగుల లేడి చర్మంతో ఉత్తరీయం. అది వంటపొయ్యి వేడికి రక్షగా ఉపయోగించే 
కవచం. ఇవన్నీ వంటవాడి ఆహార్యాభినయంలో అలంకారాలే. ఆ వేషంలో భీముడు వింతైన అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. 
వంటలవాడు అంతటి మేటి రూపంకలిగి ఉండటం అరుదు. అందుకే అందరికీ ఆశ్చర్యం. వృత్తి ధర్మాన్నిబట్టి వినయంగా 
రావాలి. కాని, అతడు మదించిన ఏనుగువలె నడిచివస్తున్నాడు. ఆ లక్షణం కూడా చూచేవారికి అబ్బురపాటు కలిగించింది. 
అద్భుతభావానికి ఆలంబనమైన విభావాన్ని స్వభావోక్తిలో చెప్పి, దానిని చూచి ఆశ్చర్యం చెందిన (ప్రేక్షకులను, వారి మనోభావాలను 
ఆ తరువాత చిత్రించాడు తిక్కన. ఈ [క్రమమైన కావ్యశిల్పం మూలంలోకంటె తెలుగులో తేటతనాన్ని ప్రదర్శించింది. మూలంలోని 
అలంకారాలు తెలుగులో లేకపోవటమే తిక్కన కవితకు సహజాలంకారం. (సంపా.) 


2. ధర్మరాజు వెళ్ళిన వైపు వదలిపెట్టి భీముడు మరో దిక్కుగా కదలి రావడంలో అంతరార్థం ఉన్నది. విరాట మహారాజుకు 
అనుమానం కలగటానికి వీల్లేదు. 


వ. అంతంతం గనుంగొని. 212 
ప్రతిపదార్థం: అంతన్‌+అంతన్‌= అల్లంత దూరాన; కనుంగొని= చూచి. 
తాత్పర్యం: అల్లంత దూరాన్నుండి చూచి. 
క. ఉలుకును వెక్కసపాటును । దలకొను నెమ్మనముతోడ ధాత్రీరమణుం 
డలఘు భుజ విపుల వక్ష। స్థల రేఖాకాంతి. బరవశత్వము( బొందెన్‌. 213 


ప్రతిపదార్థం: ధాత్రీరమణుండు= భూతలనాథుడయిన విరాటుడు; ఉలుకును= భయమూ; వెక్కసపాటును= ఆశ్చర్యమూ; 
తలకొను= కలిగే; నెమ్మనముతోడన్‌= నిండయిన మనస్సుతో; అలఘు= లఘువు కాని, పొడుగయిన; భుజ= చేతులు; విపుల= 
విశాలమైన; వక్షస్‌స్థల= వక్షః స్థలముల; రేఖాకాంతిన్‌= రూపు రేఖలతో; పరవశత్వమున్‌= తన్మయత్వమును; పొందెన్‌= పొందాడు. 
తాత్సర్యం: విరాట మహారాజు భీముడిని చూశాడు. అతడి మనసులో భయం చోటు చేసికొన్నది. ఆశ్చర్యం కలిగింది. 
అతడి పొడుగాటి భుజాలు, విశాలమయిన వక్షఃస్థలం పరవశత్వాన్ని కలిగించాయి. 


వ. ఇట్లతని రూపాతిశయంబున కోటువడి చూచుచు నిజాంతర్గతంబున. 214 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతని= భీముడియొక్క; రూప+అతిశయంబునకున్‌= రూపం యొక్క ఆధిక్యానికి; ఓటు+పడి= 
వశమయిపోయి; చూచుచున్‌= వీక్షిస్తూ; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడి చక్కని రూపానికి లోబడిపోయాడు. అతడిని చూస్తూ మనసులో. 


క. విహరింప మానవాక్ళతి । సహితంబుగ మహికి నర్ది. జనుదెంచిన ప 
ద్మహితు(డొ హిమకరు(డొ శచీ । గృహమేథియొ కాక యితండు కేవల నరుండే! 215 


ప్రతిపదార్థం: మానవ+ఆకృతి సహితంబుగన్‌= మానవ రూపంతో కూడా; అర్థిన్‌= కుతూహలంతో; మహికిన్‌= భూమిమీదకు; 
విహరింపన్‌= విహరించడానికి; చనుదెంచిన= వచ్చినటువంటి; పద్మహితుండొ= తామరలకు మేలు చేకూర్చే సూర్యుడో; హిమ 
కరుండొ= మంచుకిరణములుగలచందద్రుడో; శచీగృహమేధియొ= శచీదేవిభర్త అయిన ఇం(ద్రుడో; కాక= కాక; ఇతండు= భీముడు; 
కేవల నరుడే= మానవ మా(త్రుడా! 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇతడు మానవమాత్రుడు కాడు. మానవాకారంలో భూమిమీదికి వచ్చిన సూర్యుడో, చంద్రుడో లేదా 
ఇంద్రుడో మరి. 


విశేషం: తేజస్సును బట్టి సూర్యుడు, సౌందర్యాన్నిబట్టి చంద్రుడు, వైభవ, గమనాలనుబట్టి ఇంద్రుడు. 


క. ఏమి కులంబున వా(డొకొ? | నామం బెద్ది యగు నొక్కొ? నా భృత్యులలో 
నీ మనుజోత్తము. దొల్లియు । నే మెటు(గుదు మనంగ నిచట నెవ్వరు గలరో? 216 


ప్రతిపదార్థం: ఏమి కులంబున వా(డు+ఒకొ= ఏ కులం వాడో; నామంబు+ఎద్ది+అగున్‌+ఒక్కొ= పేరేమిటో; నా భృత్యులలోన్‌= 
నా సేవకులలో; ఈ+మనుజ+ఉత్తమున్‌= ఈ పురుషశ్రేష్టుని; తాల్లియున్‌= ముందెప్పుడో; ఏము= మేము; ఎజుంగుదుము= 
ఎయుగుదుము; అనంగన్‌= అనగా; ఇచటన్‌= ఇచ్చట; ఎవ్వరు కలరో= ఎవరున్నారో (ఎవరైనా ఉన్నారా?). 


తాత్సర్యం: ఇతడు ఏ కులంవాడో, ఇతని పేరేమిటో, ఇతడిని గుర్తుపట్టగలిగినవారు నా సేవకులలో ఎవరైనా ఉన్నారా? 
—_ ర నక 


క. అనుచుండ ననతి దూరం । బున కల్లన వచ్చి పవనపుత్రుండు మనుజేం 
ద్రునకు జయశబ్దయుతముగ । వినయంబున మొక్కి విన్నవించె నిభృతుండై. 217 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= విరాట మహారాజు ఈ విధంగా తర్కిస్తూ ఉండగా; పవన పుత్రుండు= వాయుపుత్రుడయిన 
భీముడు; అనతి దూరంబునకున్‌= చాలా దగ్గరికి; అల్లనన్‌= మెల్లగా; వచ్చి; జయశబ్దయుతముగన్‌= (ప్రభువులకు జయమగుగాక! 
వంటి జయశబ్దాలతో; మనుజ+ఇంద్రునకున్‌= రాజుకు; వినయంబునన్‌= వినయంతో; (మొక్కి= నమస్కరించి; నిభృతుండు+ఐ= 
వినమ్రత కలవాడై; విన్నవించెన్‌= విన్నవించాడు. 


తాత్సర్యం: ఇట్లా విరాటుడు మనసులో తర్కించుకొంటూ ఉండగా భీముడు దగ్గరికి వచ్చాడు. జయనాదంతో వినముడై 
విరాటమహారాజుకు (మొక్కాడు. వినయంతో ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. 


విశేషం: 1. విరాటుడి వితర్కాన్ని తెలిసికొన్న భటులు భీముడి వద్దకు వెళ్ళి అతడి వివరాలను రాజు తెలిసికొనదలచాడని 
చెప్పారనీ, వారి మాటల ననుసరించి భీముడు విరాటుడిని సమీపించాడనీ మూలం. తిక్కన ఆ భటుల (ప్రమేయాన్ని వదిలాడు. 
రాజు చేసే బయలు సభలో ఎవరైనా వచ్చి రాజుకు తమ గోడు చెప్పుకొనవచ్చునన్న సంప్రదాయాన్ని కాపాడాడు. 


2. జయ శబ్దం భటులు వచ్చి రాజు ముందు చెప్పే మొదటి గౌరవశుభవాచకం. ధర్మరాజు యతిరూపంలో వచ్చాడు. 
కాబట్టి అతడు చెప్పలేదు. వంటలవాడైన భీముడు చెప్పాడు. ఇది పాత్రౌచిత్యం, ప్రకరణౌచిత్యం. జయ” శబ్దంలో జయ 
నామంతో రహస్యంగా ఉన్న ధర్మరాజుకు అభివందనం కూడా చెప్పినట్టయింది. మూలంలో లేని 'జయ' శబ్దం తెలుగులో ఈ 
విశేష ప్రయోజనాలను సాధించింది. (సంపా.) 
శా. _ 'దేవా! నాలవజాతివా(డ నిను నర్థిం గొల్వంగా వచ్చితిన్‌; 

సేవాదక్షత నొండుమై నెటు(గ; నీ చిత్తంబునన్‌ మెచ్చున 

ట్లే వండం గడునేర్తు; బానసమునం దిచోటనే కాదు న 

న్నే వీటన్‌ మిగులంగ నెవ్వండును లేం డెబ్బంగులం జూచినన్‌. 218 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 101 
ప్రతిపదార్థం: దేవా!= రాజా!; ఏన్‌= నేను; నాలవజాతివా(డన్‌= శూ(ద్రజాతివాడిని (పంచభూతాలలో నాలవదిఅయిన వాయువుకు 
పుట్టినవాడిని); నినున్‌= నిన్ను; అర్థిన్‌= కుతూహలంతో; కొల్వంగాన్‌= సేవించాలని; వచ్చితిన్‌= వచ్చాను. సేవాదక్షతన్‌= సేవించే 
నేర్పులో; ఒండుమైన్‌= మరోవిధంగా (వ([క్రపద్దతులు); ఎు(గన్‌= ఎరగను; నీ చిత్తంబునన్‌= నీ మనస్సులో; మెచ్చునట్లు= 
మెచ్చుకొనేటట్టు; ఏన్‌= నేను; వండన్‌+కడున్‌+నేర్తున్‌= వండటం బాగా నేర్పాను; బాననము నందున్‌= వండటంలో; 
ఏ+భంగులన్‌+చూచినన్‌=ఏ రకంగా చూచినా; ఈ+చోటనే కాదు= ఇక్కడే కాదు; ఏ వీటన్‌= ఏ ఊళ్ళోనూ; నన్నున్‌= నన్ను; 
మిగులంగన్‌= అతిక్రమించటానికి (మించటానికి); ఎవ్వండును= ఎవ్వడూ; లేండు= లేడు. 


తాత్సర్యం: 'రాజా! నేను నాలవజాతి వాడిని. నీకు సేవ చేయాలని వచ్చాను. వేరేవిధంగా సేవించటం నాకు తెలియదు. 
నీవు మెచ్చుకొనే విధంగా వంటలు చేస్తాను. ఎన్ని విధాల చూచినా వంటలో నన్ను మించినవాడు ఏ పట్టణంలోనూ 
లేడు. 


విశేషం: పంచభూతాలలో 'వాయువు' నాల్గవ భూతం. భీముడు వాయుదేవుడి కుమారుడు. భీముడు తనను తాను పరిచయం 
చేసికొనటం సవ్యసమన్వితంగా ఉండటం గమనించదగింది. 


క. పేరు వలలుండు; కూడుం । జీరయు నిడి సాకతంబు సేసిన€ జాలుం 
గోరిన వంటకములు నా । నేరిమి( దగ నెటిపి కొలుతు నిశ్చలభక్తిన్‌.” 219 


ప్రతిపదార్థం: పేరు= పేరు; వలలుండు= వలలుడు; కూడున్‌= తిండీ; చీరయున్‌= గుడ్డా; ఇడి= ఇచ్చి; సాకతంబు+చేసినన్‌= 
అను(గ్రహించినట్లయితే; చాలున్‌= అంతే చాలు; కోరిన వంటకములు= కోరినవంటలు; నానేరిమిన్‌= నా నేర్చు; తగన్‌+నెజపి= 
తగిన విధంగా ప్రదర్శించి; నిశ్చలభక్తిన్‌= నిశ్చలమయిన భక్తితో; కొలుతున్‌= సేవిస్తాను. 


తాత్పర్యం: నా పేరు వలలుడు. నాకు కూడూగుడ్డా ఇస్తే చాలు. నేర్పుతో కోరిన వంటకాలు చేసి పెట్టుతాను. 
నిశ్చలమయిన భక్తితో సేవిస్తాను.” 


విశేషం: సేవలు అనేకవిధాలు. సేవకులకు ఇచ్చే భుక్తి కూడా అనేక విధాలు. కూడూ గుడ్డా మాత్రం తీసికొని చేసేది ఒకరకమయిన 
సేవావృత్తి. చీర అనేమాటకు తిక్కన కాలంలో 'ఆచ్చాదనం' అనే సామాన్యార్థం మాత్రమే ఉన్నది. 


చ.  అనవుడు మత్వభూరమణుం డాతని కిట్లను 'నెట్లు శూద్రుంగా 
నినుందలంపంగవచ్చు? ధరణీ భరణ క్షమమూర్తి వీవు; నీ 
కనుగుణమైన యానమును నాసనమున్‌ రుచిరాతపత్రముం 
జనవరి కొలు నిచ్చెద గజవ్రజముం బరికింపు పెంపుతోన్‌.' 220 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; మత్స్యభూరమణు(డు= మత్స్యదేశపు రాజు; ఆతనికిన్‌= భీమునికి; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా చెప్పటానికి సంసిద్దుడయ్యాడు; నినున్‌= నిన్ను; శూ(ద్రున్‌+కాన్‌= శూ(ద్రునిగా; ఎట్టు= ఏ విధంగా; తల(పంగన్‌+వచ్చున్‌= 
భావింపవచ్చు; ఈవు= నీవు; ధరణీభరణక్షమమూర్తివి= భూమిని పాలించగల సమర్ధుడివి; నీకున్‌= నీకు; అనుగుణము+ఐన= 
తగిన; యానమును= వాహనాన్ని; ఆసనమున్‌= పీఠాన్ని; రుచిర= కాంతిమంతమయిన; ఆతప(త్రమున్‌= గొడుగును; చనవరి= 
చనువుతో మెలగదగిన వాడియొక్క చేయగలిగిన; కొల్వున్‌= సేవను; ఇచ్చెదన్‌= ఇస్తాను; గజ(వ్రజమున్‌= ఏనుగుల సమూహాన్ని; 
పెంపుతోన్‌= గౌరవంతో; పరికింపు= పర్యవేక్షణ చేయుము. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అపుడు విరాటమహారాజు భీముడితో ఇట్లా అన్నాడు; “నిన్ను శూద్రుడని ఎట్లా నమ్మమంటావు? నీ 
రూపం పరిశీలిస్తే భూభారం వహించగలిగిన సమర్థత కనిపిస్తున్నది. నేను నీకు తగిన వాహనం ఇస్తాను. పీఠం 
సమకూరుస్తాను. గొడుగును సన్నద్దం చేస్తాను. చనవరిగా (ప్రవర్తించే పదవిని సమకూరుస్తాను. నా గజసముదాయాన్ని 
పర్యవేక్షిస్తూ ఉండవయ్యా. 


విశేషం: 1. విరాటుడు భీముడిని భూభారాన్ని వహించగల భూపతిలక్షణా లున్నవాడుగా భావించాడు. కాని, అతడు తనది 
సేవావృత్తి ప్రధానమైన శూద్రకులంగా చెప్పుకొన్నాడు. ఆ రెంటికీ పొంతన కుదరలేదు. రాజప్రతినిధివలె సేవలు చేసే కొలువు 
అతడికి యోగ్యంగా ఉంటుందని రాజు భావించాడు. అందువలననే చనవరి కొలువు నిస్తానన్నాడు. అంటే రాజపక్షాన తనశాఖలో 
స్వతంత్ర నిర్ణయాలను తీసికొనే పదవి. అటువంటి పదవులు సేనాధ్యక్షులకు ఉండవచ్చును. వారికి వాహనం, సింహాసనం, 
గొడుగు మొదలైన రాజలాంఛనా లుంటాయి. అందువలననే గజ సైన్యాధ్యక్షునిగా పదవి నిస్తానన్నాడు. అతడు సభలో గజరాజువలె 
నడచివచ్చాడని తిక్కన చెప్పాడు. ఆ నడకకు తగిన ఉద్యోగాన్ని విరాటుడు ఇస్తానని అన్నట్టు అతికినట్టు చెప్పాడు తిక్కన, 
మనిషిని చూచి యోగ్యతను. నిశ్చయించే ఇంగితజ్ఞత, లోకజ్జత విరాటుడికి ఉన్నట్టు తిక్కన చిత్రించాడు. 
Sy Sy ౧ 


2. 'చనవరి కొలువు” ప్రసక్తి మూల భారతంలో లేదు. తిక్కన తన కాలంనాటి రాచరికపు పరిపాలన వ్యవస్థలో ఉన్న 
కొలువుల తీరులను విరాటుడి కొలువుకు అన్వయించి చెప్పి తెలుగుదనాన్ని కల్పించాడు. నాలవజాతి వాడను - అనటంలోని 
అంతరార్జాన్ని - అనగా వాయుపు(త్రుడను అనే అర్థాన్ని రాజు గమనించినట్టు లేదు (సంపా) 


క. అనుటయు మోటికుచందం। బున మో మడ్డము గదల్లి భూవిభు(డు సభా 
జనులు విన ననిలసుతుం డి । ట్లనియెం బ్రస్సుట నిరర్గణాలాపములన్‌. 221 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అనిలసుతుండు= వాయువు కుమారుడయిన భీముడు; మోజకు చందంబునన్‌= 
మూర్భునివలె; మోము+అడ్డము+కదల్చి= ముఖం అడ్డంగా (త్రిప్పి; భూవిభుండున్‌= రాజూ; సభాజనులున్‌= సభలోని వారందరూ; 
వినన్‌= వినేటట్టు; ప్రస్ఫుట= స్పష్టమయిన; నిరర్గళ= ధారాళమయిన; ఆలాపములన్‌= నిండైనమాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 

తాత్సర్యం: విరాటుడు ఇట్టా అనగానే భీముడు మూర్భుడివలె ముఖం అడ్డంగా (త్రిప్పాడు. రాజూ, సభాసదులు వినే 
విధంగా స్పుటంగా, ధారాళంగా ఇట్టా చెప్పాడు. 


విశేషం: మూర్గుడివలె మొగం అడ్డంగా త్రిప్పటం వలలపా(త్రకు తిక్కన కల్పించిన పాత్రస్వభావాభినయం (మేనరిజం). మూలంలో 
ఈ నాటకీయత లేదు. అయితే ఇది మూర్చుడి అభినయం కాదు. మొరటువాడి అభినయం. తన నిశ్చితాభిప్రాయాన్ని ఏ 
పరిస్థితులలోనూ మార్చుకొనటానికి ఏ మా(త్రం అంగీకరించని ఉద్దతుని లక్షణం. తిక్కన నాటకీయతలో అది భావానికి భాష్యమై 
భాసించింది.(సంపా.) 


ఉ. “నా కవి యెల్ల నేల? నరనాథులకుం బ్రియ మొందునట్లుగా( 
బాకము చేయనేర్తు జనపాలక! ధర్మసుతుండు పెద్దయుం 
జేకొని యుండు బానసము సేయు విధంబున కిచ్చ మెచ్చి; పు 
ణ్యాకరమూర్తివైన నిను నాతనిం; గొల్టినయట్ల కొల్టెదన్‌. 222 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 103 
ప్రతిపదార్థం: జనపాలక!= రాజా! నాకున్‌+అవి+ఎల్లన్‌+ఏల?= నా కవన్నీ ఎందుకు?; నరనాథులకున్‌= రాజులకు; ప్రియము+ 
ఒందునట్టుగాన్‌= ప్రీతి కలిగే విధంగా; పాకము= వంటను; చేయన్‌+నేర్తున్‌= చేయగలను; బానసము= వంటను; చేయువిధం 
బునకున్‌= చేసేవిధానానికి; ఇచ్చన్‌+మెచ్చి= మనసులో మెచ్చుకొని; ధర్మసుతుండు= యమధర్మరాజు కుమారుడయిన ధర్మరాజు; 
పెద్దయున్‌+చేకొని+ఉండున్‌= ఎంతగానో ఆదరించేవాడు; పుణ్య+ఆకరమూర్తివి+ఐన= పుణ్యమునకు స్థానమైన మూర్తిగలవాడవైన; 
నినున్‌= నిన్ను; ఆతనిన్‌= ధర్మరాజును; కొల్చిన అట్టు+అ= సేవించిన విధంగానే; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: 'రాజా! నా కవన్నీ ఎందుకయ్యా? రాజులకు ఇంపుగా వంట చేస్తాను. నేను వంట చేసే పద్దతికి ధర్మరాజు 
ఎంతో సంతోషించేవాడు. నన్ను బాగా ఆదరించేవాడు. నీవు పుణ్యాత్ముడివి. అందుచేత ధర్మరాజును సేవించినట్లుగానే 
నిన్ను సేవిస్తాను. 


విశేషం: లోకంలో యాచించేవారు తమ కోరికలను (ప్రకటించి, పుణ్యముంటుంది బాబూ అనటం అలవాటు. అట్లాగే భీముడు 


పుణ్యాత్ముడివి అన్నాడు. పాండవులకు అజ్ఞాతవాసకాలంలో రక్షణ ఇవ్వటం తెలియక చేసిన పుణ్యం. ఈ మాటలలో భీముడి 
వాక్చాతుర్యం స్పష్టమవుతుంది. 


చ. వలసిన నేలు; మేను బలవంతు(డ(; గారెనుబోతు దంతి బె 
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లంగా 
దలమును లావు విద్య మెయిదర్వము.. బేర్షి పెనంగు జెట్టి మ 
ల్లుల విటుతున్‌ వడిన్‌ గడియలోనన చూడ్కికి వేడ్మసేయుదున్‌. 223 


ప్రతిపదార్థం: ఏను= నేను; బలవంతు(డన్‌= బలవంతుడిని; కారు+ఎను+పోతున్‌= అడవిదున్నను; దంతిన్‌= ఏనుగును; 
బెబ్బులిన్‌= పెద్దపులిని; మృగనాథునిన్‌= సింహాన్ని; శూరత= శౌర్యం; ఉల్లసిల్లంగాన్‌= 'ప్రకాశించేవిధంగా, విజృంభించే విధంగా; 
తొడరి పోరుదున్‌= ఎదుర్కొని పోరాడుతాను; దలమును= ఆధిక్యమూ; లావు= బలమూ; విద్య= విద్య; మెయిదర్పమున్‌+పేర్చి= 
ఒంటి పొగరు అతిశయించి; పెనంగు= పోరాడేటటువంటి; జెట్టిమల్లులన్‌= మల్లయుద్ద వీరులను; గడియలోనన= గడియలోనే; 
వడిన్‌= వేగంగా (త్వరగా); వియుతున్‌= చిత్తుచేసి ఓడిస్తాను; చూడ్కికిన్‌= చూపులకు, కళ్ళకు; వేడ్క+చేయుదున్‌= వినోదం 
కలిగిస్తాను; వలసినన్‌= కావాలంటే; ఏలుము!= ఏలుకోవయ్యా! 


తాత్సర్యం: 'నేను బలవంతుడిని. అడవి దున్నలతో, ఏనుగులతో, పెద్దపులులతో, సింహాలతోనూ పోరాడతాను. 
బలవంతులూ, మల్లవిద్యావంతులూ, కండకావరం కలిగినవారయిన మల్టులతో కనులపండువుగా పోరాడతాను. 
వాళ్ళందరినీ ఒక్క గడియలో విరిచి పారేస్తాను. ఇట్టాంటివాడినైన నన్ను ని కిష్టమైతే ఏలుకొమ్ము. 


విశేషం: రాజుల కొలువులలో విందులూ, వినోదాలూ జోడుగుర్రాలుగా సాగుతుంటాయి. వలలుడు వంటలు చేయగలడు, 
వింతరుచులు తినిపించగలడు. అట్లాగే మల్లులతో, మృగాలతో పోరాడి రాజులకు వినోదం కలిగించగలడు. రాజులు స్వయంగా 
అడవులలో వేటాడేటప్పుడు క్రూరమృగాలను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వాటిని లోబరచుకొని, జయించి, చంపేమెలకువలు 
నేర్చుకోవాలి. మల్లయుద్ధం మనుషులతో చేసేది, [కూరజంతువులతో చేసేది, బలవంతమైన పశువులతో చేసేది- అని మూడు 
రకాలుగా ఉంటుంది. వాటిని రాజ సభలలో (ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో కూడా) పౌరుష వినోద (క్రీడలుగా పరిగణిస్తారు. వాటిల్లో 
విజేతలకు బిరుదాలూ బహుమతులూ ఇస్తారు. అటువంటి వినోదాలను కూడా అవలీలగా చేసి రాజు మెప్పును పొందగలవని 
చెప్పాడు. భీముడు అతడి ఉద్యోగం వలన రాజుకు ద్విముఖమైన-లేదా- ద్విగుణీకృతమైన ఫలం దక్కుతుందని సూచన. (సంపా 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కొలువు గొన నొల్ల కుండుట । గలిగిన బొమ్మనుట యంత కంటెను మే; లే 

వలసిన కడ కేంగెద; నీ। తలం పెయ్యది? యానతిమ్ము ధరణీనాథా!” 224 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; కొలువు+కొనన్‌= నాచేత కొలువు చేయించుకొనటానికి; ఒల్లక+ఉండుట= అంగీకరించక 
పోవటం; కలిగినన్‌= కలిగినట్టయితే; అంతకంటెను= దానికంటె; పొమ్ము+అనుట= పొమ్మనటం; మేలు= మంచిది; ఏన్‌= నేను; 
వలసిన కడకున్‌= ఇష్టం వచ్చిన చోటుకు; ఏలౌదన్‌= వెళ్ళుతాను; నీ తలయు= నీ అభిప్రాయం; ఏ+అది= ఏదో; ఆనతి+ఇమ్ము= 
చెప్పుము. 
తాత్సర్యం: మహారాజా! నా చేత కొలువు చేయించుకొనటం నీకు ఇష్టం లేకపోతే నన్ను పొమ్మనటం మంచిది. నా 
ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళ్ళుతాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పవయ్యా. 


విశేషం: “కట్టె విరిచి పొయ్యిలో పెట్టటం ఒక జాతీయం. వలలుడి వృత్తి వంటపని. అందుచేత ఖండితంగా, పరుషంగా పలకటం 
వృత్తి సహజమయిన సంభాషణ. 

వ. అనిన విని భూనాథుండు సానునయంబుగా నిట్లనియె. 225 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విని; భూ నాథుండు= రాజయిన విరాట మహారాజు; స+అనునయంబు+కాన్‌= 
(బ్రతిమాలే విధంగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ మాటలను విన్న విరాటమహారాజు బ్రతిమాలే ధోరణిలో ఇట్లా అన్నాడు. 


ఉ.  'ఇమ్మహనీయ రూపమును నేడ్తెజం గన్లొని వేడ్కనీకు యో 
గ్యమ్మగు భంగి. జెప్పితిమి గాని నరోత్తమ! యొండు గాదు; నీ 
వెమ్మెయి నైన నిల్దట£య యిష్టము; వంటల మేరవాండవై 
యిమ్ముల నుండు సూదజనమెల్లను నీదగు పంపు చేయంగన్‌.” 226 


ప్రతిపదార్థం: నర+ఉత్తమ!= నరులలో ఉత్తముడవయిన వాడా!; ఈ+మహనీయ రూపమునున్‌= గొప్పదయిన ఈ రూపాన్ని; 
ఏడ్తెణన్‌= పరాక్రమాన్ని; కన్లొని= చూచి; వేడ్కన్‌= కుతూహలంతో; నీకున్‌= నీకు; యోగ్యమ్ము+అగుభంగిన్‌= తగిన పద్దతిలో; 
చెప్పితిమి= చెప్పాము; కాని= కాని; ఒండు కాదు= మరొకటి కాదు; నీవు= నీవు; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగా నయినా; 
నిల్చుట+అ= ఇక్కడ ఉండటమే; ఇష్టము= (మా) కోరిక; సూదజనము+ఎల్లను= వంటలుచేసేవారంతా; నీదు+అగు+పంపు= 
ఆజ్ఞను; చేయంగన్‌= నిర్వర్తించగా; వంటలమేరవా(డవు+ఐ= వంటలయేర్పాటు చేసేవాడవై, వంటశాలకు అధ్యక్షుడవయి; 
ఇమ్ములన్‌+ఉండుము= సుఖంగా ఉండుము. 


తాత్పర్యం: 'నీ రూపాతిశయాన్ని పరాక్రమాన్ని చూచి వేడుకతో నీకు తగిన విధంగా చెప్పాము. అంతేకాని మరో 
రకంగా కాదు. ఏ విధంగానయినా నీవు ఇక్కడ ఉండటమే మాకు చాలా ఇష్టం. నీవు వంటశాలకు అధికారిగా ఉండుము. 
వంట వాళ్ళంతా నీ ఆన పాటిస్తారు. 


విశేషం: విరాటుడు భీముడికి తగిన ఉద్యోగం గజాధ్యక్షపదవిగా భావించి అతడిని నియోగిస్తానని పలికాడు. భీముడు నా కది 
వద్దు వంటలవాడి ఉద్యోగమే కావాలన్నాడు. తా నడిగినది ఇవ్వకుండా మరొకటి ఇస్తాను స్వీకరిస్తావా? అనటం మర్యాదగా 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 105 
ఎదుటివారి కోర్కెను తిరస్కరించటం కూడా జౌతుంది. నాగరక ప్రపంచంలో భీముడామర్యాదను అనుసరించి 'మీ కిష్టంలేకపోతే 
నన్ను వెళ్ళిపొమ్మనండి కాని నా కిష్టమైన సేవను మార్చకండి" - అని సున్నితంగా హెచ్చరించాడు. భీముడిది అజ్ఞాత వాసనియమ 
సమస్య. విరాటుడిది యోగ్యుడైన సేవకుడు దొరికినప్పుడు అతడి సేవలు వినియోగించుకొనకుండా జారవిడుచుకొనటం నీతికాదనే 
వ్యవహార సమస్య. అందువలననే విరాటుడు భీముడిని నయాన, వినయాన అడిగాడే కాని ధిక్కరింపలేదు. తన హృదయాన్ని ఈ 
పద్యంలో తేటతెల్లం చేశాడు. అతడి తాత్సర్యం ఒక్కటే. భీముడి సేవలను తప్పకుండా వాడుకొనటమే అతడి అభిమతం. 
అందువలన అడిగిన ఉద్యోగం ఇచ్చాడు. అయితే 'బానసమునం దిచ్చోటనే కాదు నన్నేవీటన్‌ మిగులంగ నెవ్వరును లే డెబ్బంగులన్‌ 
చూచినన్‌ (విరా.1.218) అని భీముడు చెప్పిన యోగ్యతలకు అనుగుణంగా 'వంటల మేరవాడవై యిమ్ముల నుండు మన్నాడు. 
మూలంలో “మహానసే త్వం భన మే పురస్కృతః” అని ఉండగా తిక్కన మహానసశబ్దం వాడకుండా తెలుగు పదాలతోనే కథ 
నడపటం విశేషం. సంస్కృత పదబంధాలకు, పారిభాషికపదాలకు తెలుగు పలుకుబడులు కల్పించటం తిక్కన నేర్పు. 
వంటలమేరవాడు, మహానసాధ్యక్షుడు. మేరవాడు అనేమాట సర్వాధికారి అనే పదానికి సమానార్థకం. వంటల పరిధికి 
సంబంధించినంతవరకు అతడి మాటే మేర-అంటే-అవధి. చివరిమాట, తిరుగులేని ఆజ్ఞ. ఇది తిక్కన నాటి వ్యవహారంలో ఉన్న 
సేవాపదవీ సూచకమైన పారిభాషిక పదం కావచ్చును. (సంపా) సూదజనమెల్లనుం, సూపజనమెల్లను - అని పాఠాంతరాలు. 


క. అని హర్నోత్కర్షంబున | మన మలర6గ6 బల్కి మత్స్యమనుజాధీశుం 

డనిలసుతు నేలె; నాత(డు(। దన మనమున నూజడిల్లె. దదవసరమునన్‌. 227 
ప్రతిపదార్థం: అని= అని; హర్షఉత్కర్షంబునన్‌= సంతోషాతిశయంతో; మనము= మనస్సు; అలర6గన్‌= ఒప్పగా; పల్కి= 
చెప్పి; మత్స్యమనుజ+అధీశుండు= మత్స్యరాజయిన విరాటుడు; అనిలసుతున్‌= వాయుసుతుడయిన భీముని; ఏలెన్‌= సేవకుడుగా 


స్వీకరించాడు; అతండున్‌= ఆ భీముడు కూడా; తన మనమునన్‌= తన మనస్సులో; ఊలడిల్లైన్‌= సంతృప్తి చెందాడు; 
తత్‌+అవసరమునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని సంతోషంతో విరాటమహారాజు మాట్లాడి భీముడిని ఏలుకొన్నాడు. భీముడు కూడా ఎంతో సంతృప్తి 
పడ్డాడు. ఆ సమయంలో. 


అర్జునుండు పేడిరూపమున విరటు. గొల్వ వచ్చుట (సం.4.10.1) 


(ఈక 


కాళ్ళ యొప్పిద మాండు కట్టనుజ్వలము చే। యంగ, సంకుల బాహు లంద మెడలం 
గంచుక మంగంబు కాంతికి మాటుగా । మెడ హేమ పట్టిక మెజియ కుండ, 
వదనంబు కొమరు భావన. జేసి వేటుగా । నుదుటి పెం పలకల. బొదువ( బడంగం 
బవడంపు జొత్తులం జెవుల రూ పడ(గంగ(। బాపట తలకట్టు భంగి దప్ప, 


ఆ. మంచు మజుంగు వడిన మార్తాండుండును బోలె । నీటు గవిసియున్న నిప్పు( బోలె 
వేషధారి యైన విష్ణుండు బోలె న। వ్విరటు కొలువు చేర నరుండు వచ్చె. 228 


ప్రతిపదార్థం: కాళ్ళ+ఒప్పిదము= కాళ్ళ పొందికను; ఆండుకట్టు= తానుకట్టిన చీరతీరు; అనుజ్ఞ్యలము+చేయంగన్‌= మాటుపరచగా; 
సంకులన్‌= శంఖవలయాలతో; బాహుల అందము+ఎడలన్‌= భుజాలయొక్క సౌందర్యం తొలగిపోగా; కంచుకము= పొడుగాటి 
రవికె; అంగంబు కాంతికిన్‌= శరీరకాంతికి; మాటుగాన్‌= మాటు కాగా; మెడ= కంఠం; హేమపట్టికన్‌= బంగారు పట్టెడచేత; 
మెజయక+ఉండన్‌= ప్రకాశించకుండా ఉండగా; వదనంబు కొమరు= ముఖసౌందర్యం; భావనన్‌+చేసి= పసుపు రాసుకొనటం 
వలన; వేజుకాన్‌= వేరే రకంగా అయిపోగా; నుదుటి పెంపు= నొసటి వెడల్పు; అలకలన్‌= ముంగురులచేత; పొదువన్‌+పడంగన్‌= 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


కప్పివేయబడగా; పవడంపు జొత్తులన్‌= పగడాల కమ్మలచేత; చెవులరూపు= చెవుల అందం; అడగంగన్‌= అణగిపోగా; పాపట= 
సీమంతం; తలకట్టు భంగి తప్పన్‌= కురులుముడిచిన వైఖరిలో తప్పిపోగా; మంచు= మంచుచేత; మణు(గు+పడిన= మరుగుపడిన; 
మార్తాండుండును+పోలెన్‌= సూర్యుని వలె; నీటు+కవిసి+ఉన్న= బూడిద కప్పిన; నిప్పున్‌+పోలెన్‌= అగ్నివలె; వేషధారి+ఐన= 
వేషం చేసికొన్న; విష్ణుండున్‌+పోలెన్‌= విష్ణువువలె; నరు(డు= అర్జునుడు; ఆ+విరటు కొలువు= ఆ విరాట మహారాజు సభను; 
చేరన్‌= చేరగా; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆడవేషంలో విరటుడి కొలువుకు వస్తున్నాడు. కాళ్ళ అందం కనబడని పద్దతిలో చీర, చేతులఅందం 
కనబడనట్టు శంఖవలయాలు, శరీరకాంతిని కప్పిపుచ్చే విధంగా కంచుకం, మెడఅందం సన్నగిల్లే విధంగా హేమపట్టిక, 
ముఖసౌందర్యం డీలా పడే విధంగా పసుపు పూత, నుదురు కనబడని విధంగా ముంగురులు, చెవుల అందం చెడిపోయే 
విధంగా పగడాల కమ్మలు పాపటవల్ల-అందం రాణించని విధంగా కురులు ముడిచిన - తలకట్టు ఉన్నాయి. మంచుక్సున 
సూర్యుడివలె, నివురు కప్పిన నిప్పువలె అర్జునుడు కనిపించాడు. వేషధారి అయిన విష్ణువువలె అతడు ఉన్నాడు. ఇటువంటి 
వేషంలో అర్జునుడు విరటుడి కొలువు చేరాడు. 


విశేషం: అర్జునుడికి పేడి రూపం వచ్చింది. దానికి తగిన ఆహార్యమంతా ధర్ముడి దయవలన ఏర్పడింది. ఆ అబ్బురమైన 
రూపవైభవం మూలంలో పఠితకు (ప్రత్యక్షం కాదు. అందమైన మగవాడు (స్త్రీల అలంకారాలు పెట్టుకొన్నాడనీ, ఉన్నతుడైన పురుషుడు 
పొడవైన కుండలాలు, బంగారు గాజులు ధరించి ఉన్నట్టున్నాడనీ మూలం పేడివాడి రూపాన్ని చిత్రించింది. విరాటు డడిగిన 
ప్రశ్ళలనుబట్టి బృహన్నల శ్యామవర్లం వాడనీ, యువకుడనీ, ముడివీడిన జుట్టువాడనీ, పూలమాలలు ధరించాడనీ, వ(స్తాలను 
వింతగా ధరించాడనీ తెలుస్తుంది. మూలంలో వివరా లిచ్చినట్లుంటుందే కాని, వాటి సంఘటితరూపం కన్నులకు తోచినట్టుండదు. 
తిక్కన అర్జునుడి పేడిరూపాన్ని అత్యద్భుతంగా చిత్రించాడు. ఈ రూపం వ్యాసభారతకాలం నాటిది కాదు. తిక్కన కాలంనాటిది. 


పేడివారిలో ముఖ్యంగా రెండు తెరగులవారుంటారు. (స్తీ లక్షణాలు శరీరంమీద కనపడుతున్నా స్త్రీత్వం లేనివారు. 
పురుషశరీరంవంటి శరీరం కలిగి ఉన్నా నపుంసకత్వం వలన స్తీ లక్షణాలు భాసించేవారు. ఇందులో రెండవ తెగకు చెందిన 
రూపం అర్జునుడికి వచ్చింది. ఊర్వశి శాపంకూడా అటువంటిదే. తిక్కన దానిని అలంకార సుందరంగా ఆవిష్కరించాడు. 
సీసపద్యంలో ఆజానుబాహువైన అర్జునుడి రూపవర్లనకు సీసపద్యం సముచితం. 


సేడివాని రూపాన్ని వర్లించేటప్పుడు కాళ్ళు, చేతులు, శరీరకాంతి, మెడ, ముఖం, నుదురు, చెవులు, పాపటుతలకట్టు 
అనే అంగాలను ఎన్నుకొనటం వర్ల్యవస్తు స్వరూప స్వభావాలను తెలిసి చేసిన పని. అర్జునుడి ఆయా శరీరవయవాల సహజ 
సౌందర్య శోభ ప్రీ సహజమైన ఆభరణాలతో కప్పివేయటం వలన అతడి పురుషరూపం కుంఠితమై అనుజ్ఞలమై పోయిందట. ఇది 
పేడివాడి అందంలో ఉండే ఆంతర్యం. పురుషరూపం కాంతిహీనమౌతుంది. ఆడవేషం ఆభాసమౌతుంది. అందువలన శృంగార 
రూపాభాస స్థితి ఏర్పడుతుంది. 


దానిని మూడు దశలుగా చిత్రీకరించాడు తిక్కన. అర్జునుడి పురుషత్వం మంచు మరుగునపడిన మార్తాండుడివలె 
అయిపోయిందట. అర్జునుడి పాదాల సొబగు ఆడుకట్టుతో వెల వెలపోయింది. బాహువుల అందం శంఖవలయాలతో మరుగుపడింది. 
శరీరకాంతిని కంచుకం కప్పివేసింది. మెడ సొగసును బంగారుపట్టి (మింగివేసింది. కాళ్ళనుండి మెడదాకా చూస్తే మంచు కప్పిన 
మార్తాండుడివలె ఉన్నాడట బృహన్నలాకారంలో అర్జునుడు. 


ఆ తరువాత- వదనకాంతి పసుపు పూసుకొనటంచేత, నుదుటి పెంపు ముంగురులతో కప్పబడటంచేత అర్జునుడు 
సమానధర్మం కలిగిన- నివురుకప్పిన అగ్నివలె భాసించాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 107 
ఆ పైన- పగడాల కమ్మలు చెవుల ఇంపును, పాపటతీరు తలకట్టు వైఖరిని మార్చటంతో వేషధారి అయిన విష్ణువువలె 


భాసించాడు. 


ఎత్తుగీతిలో ఉన్నమూడు ఉపమానాలూ అర్జునుడి శరీరాన్ని చూచేవారికి మూడు రకాల భావాలను కల్పిస్తున్నాయి. 
మంచువలె కప్పే ఆభరణాలు లలితాలైనవి. కాంతిని కప్పే శక్తి వాటికంతగా లేనివి. కాదనుకొంటే పోయేవి. నివురువలె ఆభరణాలు 
దట్టమైనవి. అయినా తొలగిస్తే పొయేవి. వేషధారణం రూపాన్నే మార్చేది. వేషం తీసివేస్తేకాని పోనిది. ఈ మూడురకాల అలంకారాలతో 
రూప వికృతిని తోపింపచేసే వింతరూపం తెలుగు సాహిత్యంలోనే అపూర్వం. (సంపా.) 
క చనుదెంచి పేడితనమును । వనితారూపంబు నమర వాసవసుతుం డా 

మనుజాధీశునకు సభా । జనులకు. దను. జూపి మందసంచారమునన్‌. 229 
ప్రతిపదార్థం: వాసవ సుతు(డు= ఇంద్రుడి కుమారుడయిన అర్జునుడు; పేడితనమును= నపుంసకత్వం; వనితారూపంబును= 


ఆడరూపం; అమరన్‌= ఒప్పగా; మనుజ+అధీశునకున్‌= మనుష్యులకు అధికారి అయిన విరటుడికి; సభా జనులకున్‌= సభలోని 
వారికి; తనున్‌+చూపి= కనిపించి; మంద సంచారమునన్‌= మెల్లని నడకతో. 


తాత్పర్యం: అర్జునుడు పేడితనంతోను, ఆడరూపుతోను వచ్చి రాజునకు, సభాసదులకు కనిపించి మెల్లని నడకలతో 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. మెలంగినం గనుంగొని మత్స్యజనవిభుండు దన యొద్దివారలతో నిట్లనియె. 230 


ప్రతిపదార్థం: మెలంగినన్‌= మసలగా; కనుంగొని= చూచి; మత్స్యజనవిభుండు= మత్య్యదేశంలోని జనులకు పాలకుడయిన 
విరాట మహారాజు; తన+ఒద్దివారలతోన్‌= తన దగ్గరలో ఉన్న వారితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు పేడిరూపంలో ఆ విధంగా మసలగా విరాటుడు చూచి, తన సమీపంలో ఉన్నవారితో ఇట్లా 
అన్నాడు. 
మ.  'వనితావేషము గల్లియున్నయది; చెల్వం బాండుచందంబు గా 

దు నిరూపింప మహానుభావతయు, నిర్జోషత్వమున్‌ రాజసం 

బును శోభిల్లెడు; నెవ్వ(డే నొక జగత్పూజ్యుండు క్రీడార్ధ మి 

ట్లొనరం దాల్చిన రూపు గావలయు; మీ రూహింపుడా యట్లగున్‌.” 231 
ప్రతిపదార్థం: వనితావేషమున్‌= ఆడవేషాన్ని; కల్గి ఉన్నది= ధరించి ఉన్నది, వేసికొన్నది; చెల్వంబు= రూపురేఖలు చూస్తే; 
ఆండుచందంబు కాదు= ఆడపోలిక లేదు; నిరూపింపన్‌= పరిశీలించి చూస్తే; మహానుభావతయున్‌= గొప్ప మహిమ; నిర్జోషత్వమున్‌= 
దోషం లేకపోవటమూ; రాజసంబును= రాజసస్వభావమూ; శోభిల్లెడున్‌= (ప్రకాశిస్తుంది; ఎవ్వండు+ఏన్‌+ఒక= ఎవడయినా ఒక; 
జగత్‌+పూజ్యాండు= లోకంచేత పూజింపదగినవాడు; | క్రీడా+అర్థము= వినోదం కొరకు; ఇట్టు+ఒనరన్‌= ఇట్లా ఉండాలని; తాల్చిన= 


ధరించిన; రూపు కావలయున్‌= రూపం అయి ఉండాలి; మీరు+ఊహింపుండా= మీరు ఆలోచించండి; అట్టు+అగున్‌= అంతే 
అవుతుంది. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: 'వేషం చూస్తే ఆడవేషంగా ఉన్నది. అయితే ఆ తీరులో ఆడపోలిక కనిపించదు. నిదానించి చూస్తే రాజసం 
కనిపిస్తుంది. పెద్దరికం, పెద్దతనం కనబడుతూ ఉన్నది. ఆకారంలో దోషరాహిత్యం (సాముద్రిక లక్షణాలకు భిన్నమయినవి 
లేవు) కనిపిస్తూ ఉన్నది. ఇతడు లోకమాన్యుడు కావచ్చును. వినోదం కొరకు ఈ రూపం స్వీకరించాడేమో! మీరు కూడా 
ఊహించండి. అవును తేరిపార చూస్తే అంతే.” 


తే.  అనినంబరిజనంబులు విససయంబు గదుర । నిశ్చయము చేసి పలుకంగ నేర్పు లేక 

చూచుచుండ6గ నా సవ్యసాచి సేర(। జని విరాటన్ఫపాలుతో సవినయముగ. 232 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పరిజనంబులు= సేవకులు; విస్మయంబు+కదురన్‌= ఆశ్చర్యం కలుగగా; నిశ్చయము= 
నిర్ణయాన్ని; చేసి= చేసి; పలుకంగన్‌= మాట్లాడటానికి; నేర్పు లేక= నేర్పులేనందున; చూచుచున్‌+ఉండంగన్‌= ఊరక చూస్తూ 
ఉండగా; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; చేరన్‌+చని= దగ్గరికి వచ్చి; సవినయముగన్‌= వినయంతో; విరాట నృపాలుతోన్‌= 
విరాటమహారాజుతో; (ఇట్టా అన్నాడు). 
తాత్పర్యం: విరటుడి మాటలకు సేవకులు ఆశ్చర్యపడ్డారు. ఏమి చెప్పాలో నిశ్చయించుకొనలేకపోయారు. ఏమీ 
మాట్లాడలేక చూస్తూ ఉండిపోయారు. ఈలోగా అర్జునుడు దగ్గరికి వచ్చాడు. విరాటుడితో సవినయంగా ఇట్లా అన్నాడు. 


క “నిన్ను. గొలువంగ వచ్చితి.। గన్నియలకు నాట గజిపంగా నోపుదు వి 
ద్వన్నుత! మన్నామంబు బృ । హన్నల; యేం బేడి ననుడు నత డిట్లనియెన్‌. 233 


ప్రతిపదార్థం: విద్వత్‌+నుత!= విద్వాంసులచేత పొగడబడేవాడా!; నిన్నున్‌= నిన్ను; కొలువంగన్‌= సేవించడానికి; వచ్చితిన్‌= 
వచ్చాను; కన్నియలకున్‌= కన్యలకు; ఆట= నృత్యం; కణప(గాన్‌+ఓపుదున్‌= నేర్పుతాను; మత్‌+నామంబు= నా పేరు; బృహన్నల= 
బృహన్నల; ఏన్‌= నేను; పేడిని= నపుంసకుడిని; అనుడున్‌= అనగానే; అతండు= ఆ విరాట మహారాజు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: 'మహారాజా! నిన్ను సేవించటానికి వచ్చాను. అంతఃపురంలోని కన్యలకు ఆటపాటలు నేర్పుతాను. నా 
పేరు బృహన్నల. నేను నపుంసకుడిని' అనగానే విరాటుడు ఇట్టా అన్నాడు. 


ఉ. 'ఆయతబాహులున్‌ వెడందయైన సమున్నత వక్షమున్‌ సరో 

జాయత లోచనంబులు. బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం 

గాయజుం గ్రేణి సేయు నన. గౌశికు మీటు ననంగ విభ్రమ 

శ్రీయును బెంపునుం గలుగ జేసి విధాత్భండు పేడిం జేసినే? 234 
ప్రతిపదార్థం: ఆయతబాహులున్‌= పొడవయిన చేతులూ; వెడంద+ఐన= విశాలమయిన; సమున్నత వక్షమున్‌= ఎత్తయిన రొమ్మూ; 
సరోజ+ ఆయత లోచనంబులున్‌= పద్మాలవంటి విశాలమయిన కనులూ; ప్రసన్నముఖంబున్‌= నిర్మలమయిన ముఖమూ; ఉదాత్త 
రేఖయున్‌= ఉదాత్తమయిన శరీరసౌందర్యం; కాయజున్‌= మన్మథుని; క్రేణి+చేయున్‌= తిరస్కరిస్తుంది; అనన్‌= అనేటట్టు; 


కౌళికున్‌= ఇంద్రుని; మీణున్‌+అనంగన్‌= అతిశయిస్తాడనేటట్టు; విభ్రమ(శ్రీయును= విలాస సంపదనూ; పెంపునున్‌= ఉదాత్తతనూ 
(దీనిని); కలుగన్‌+చేసి= కలిగించి; విధాతృ(డు= (బ్రహ్మ; పేడిన్‌+చేసెనే?= నపుంసకుని చేశాడే! 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 109 
తాత్పర్యం: ఇతడికి పొడవయిన చేతు లున్నాయి. విశాలమూ. ఉన్నతమూ అయిన వక్షస్థలం ఉన్నది. పద్మాలవలె 
విశాలమయిన కళ్ళున్నాయి. నిర్మలమయిన ముఖం దర్శనీయంగా ఉన్నది. ఉదాత్తమయిన సౌందర్యం స్పష్టంగా కనిపిస్తూ 
ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే ఇతని రూపం మన్మథుడిని మించేటట్లు ఉన్నది. ఇం(ద్రుడిని తీసిపారేసే విధంగా ఉన్నది. 
ఇటువంటి విలాసం, వైభవం కల్పించిన బ్రహ్మ చివరకు ఇతడిని నపుంసకుడిని చేశాడే! 


శా.  మత్కోదందచయంబులోన నొక సమ్మానార్హచాపంబు భా 
బా 

స్వత్మాండంబులు హేమచంద్రక కనద్వర్శంబు నీ కెంతయున్‌ 

సత్మారంబున నిచ్చి వాహన పరిష్కారాంక సంభావ్య సం 

పత్మల్యాణుని జేసి వైభవము దర్పంబున్‌ విజృంభింప(గన్‌. 235 
ప్రతిపదార్థం: మత్‌= నా యొక్క; కోదండచయంబులోనన్‌= ధనుస్సుల సమూహంలో; ఒక= ఒక; సమ్మాన+అర్హచాపంబు= 
గౌరవోచితమయిన ధనుస్సు; భాస్వత్‌+కాండంబులు= మెజసిపోయే బాణాలూ; హేమచం|ద్రక కనత్‌+వర్మంబు= బంగారు 
నెమలికన్నులవంటి బొట్టతో తళతళా మెరిసే కవచమూ; నీకున్‌= నీకు; ఎంతయున్‌= ఎంతో; సత్కారంబునన్‌= గౌరవంతో; 


ఇచ్చి= ఇచ్చి; వాహనపరిష్కార+అంక+సంభావ్య; సంపత్‌+కల్యాణునిన్‌+చేసి= వాహనం, అలంకారం అనే చిహ్నాలతో గౌరవించదగిన 
సంపద అనే శుభం కలవానిగా చేసి; వైభవము= ఐశ్వర్యం; దర్సంబున్‌= గర్వమూ; విజృంభింపంగన్‌= విజృంభించగా. 


తాత్సర్యం: నాకున్న విండ్లలో నీకు ఒక గౌరవప్రదమైన చాపం ఇవ్వాలని ఉన్నది. వెలుగులీనే బాణాలు, బంగారుపూలు 
మెరిసే కవచం నీ కిచ్చి సన్మానించాలని ఉన్నది. వాహనం, అలంకారం వంటి గౌరవలాంఛనా లిచ్చి అర్హత కలిగించాలని 
ఉన్నది. ఐశ్వర్యవంతుడిని చేయాలని ఉన్నది. నిన్ను రాజుగా చేయాలని ఉన్నది. 


విశేషం: ధనుస్సు, బాణాలు, వాహనాలు, ఆభరణాలు రాజుల గౌరవాలకు చిహ్నాలు. కవచాల పై భాగంలో బంగారు పూల 


తాపడం అలవాటు. ఇవి పరా(క్రమాలకు (ప్రతీకలు. పైగా అందం కూడా. 


క. ఏము నిను మత్స్యరాజ। శ్రీ మహిమకు నెల్ల యుక్తు.జేయం దలంపం 
గా మా మనోరథమునకు । నీ మాట విరుద్దమయ్యె నిది యెట్లొక్కో!' 236 


ప్రతిపదార్థం: ఏము= మేము; నినున్‌= నిన్ను; మత్స్యరాజశ్రీ మహిమకున్‌+ఎల్లన్‌= మత్స్య దేశాధిపతి సంపదల మహిమకంతటికీ; 
యుక్తున్‌+చేయన్‌+తలంపంగాన్‌= నియోగిద్దామనుకుంటే; మా మనోరథమునకున్‌= మా కోరికకు; ఈ మాట= ఈ మాట; 
విరుద్దము+ అయ్యెన్‌= వ్యతిరేకమయింది; ఇది+ఎట్టు+ఒక్కో!= ఇది ఎటో మరి!. 

ఠా (30) ౧ 


తాత్సర్యం: నిన్ను మత్స్యరాజ వైభవాని కంతటికీ అధికారిగా చేద్దామనుకొంటున్నాను. అయితే నీ మాటలు అందుకు 
విరుద్దంగా ఉన్నవి. మరి ఇది ఎట్లాగో? 


వ. అనినవిని యమ్మహీపతికి బృహన్నల యిట్లనియె. 237 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+మహీపతికిన్‌= ఆ విరాటమహారాజుకు; బృహన్నల= అర్జునుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: విరాటుడి మాటలను అర్జునుడు విన్నాడు. తదనంతరం ఇట్టా అన్నాడు. 
జ ౧ 


ఉ.  'ఆడుందనంబు నిక్కమున కారసి చూచిన లేదు; పుంస్త్వముం 
బోండిమి దప్పియున్నది; నపుంసకజన్మ మవశ్యభోగ్యమై 
వా(డిమి గల్లు శాపమున వచ్చె బురాకృతకర్మ భావ్య మె 
వ్వా(డును నేర్లునే! తొలంగ వైవ(గ నోర్వక పోవవచ్చునే? 238 


ప్రతిపదార్థం: నిక్కమునకున్‌= నిజానికి; అరసి చూచినన్‌= బాగా పరిశీలించి చూస్తే; ఆండుందనంబు= ్రీత్వం; లేదు= లేదు; 
పుంస్తృమున్‌= మగతనం; పోండిమి+తప్పి+ఉన్నది= ఒప్పు (పటుత్వం) తప్పింది - మగతనం రూపు తప్పింది; నపుంసక జన్మము= 
పేడితనపు పుట్టుక (పేడితనం కలగటం); వాండీమి కల్లు శాపమునన్‌= తీవ్రమయిన, (క్రూరమైన శాపంతో; అవశ్యభోగ్యము+ఐ= 
తప్పకుండా అనుభవించటానికి తగినదిగా; వచ్చెన్‌= వచ్చింది; ఏ+వా(డును= ఎవడయినా; పురాకృత= పూర్వం చేసిన; కర్మభావ్యము= 
కర్మల వలన కాదగిన దానిని; తొలంగ వైవంగన్‌ నేర్చునే!= తొలగించగలడా!; ఓర్వక= అనుభవించకుండా, భరించక; పోవన్‌వచ్చునే?= 
తప్పించుకొనగలడా? 


తాత్సర్యం: 'నిదానించి చూస్తే అసలు ఆడుతనం లేదు. మగతనం రూపు తప్పింది. ఒక క్రూరమైన శాపం వలన 
నపుంసకత్వం అవశ్యం అనుభవించవలసివచ్చింది. కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు. తప్పించుకోనూ లేరు. 


విశేషం: అలం: అర్థాంతరన్యాసం. కర్మ బలీయమయినది. ఎవరికయినా కర్మఫలం తప్పదు. “అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ 
శుభాశుభమ్‌” - అని సంస్కృతంలో సూక్తి ఉన్నది. అర్జునుడి పేడివేషం కర్మఫలమే. వేషంలో (స్త్రీత్వం ఉండవచ్చును. 
కాని 'పుంస్త్యం' పోలేదు. అది ఓటు వోయింది. ఊర్వశిశాపఫలితంవలన అర్జునుడు నపుంసకత్వాన్ని వహించవలసి 
వచ్చింది. దాని కనువైన వేషం ధర్ముడి దయవలన అమరింది. ఒక సంవత్సరంపాటు ఊర్వశిశాపం వర్తించి 
అజ్ఞాతవాసంలో ఇతరులకు తెలియకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనీ, ఆ తరువాత నపుంసకత్వ శాపం 
తొలగిపోతుందనీ ఇంద్రుడి వరం. దీనిని అర్జునుడు గూఢంగా ధ్వనింపచేసి అసత్యదోషాన్ని నివారించుకొన్నాడు. 


వ. కావున 239 
తాత్సర్యం: అందుచేత. 
తే. ఒండు పనులకు సెలవు లేకునికిం జేసి; యభ్యసించితి శైశవమాదిగాగ 

దండలాసక విధమును గుండలియును । బ్రెక్కణంబు తెటింగును బేరణంబు. 240 


ప్రతిపదార్థం: ఒండు పనులకున్‌= ఇతరమయిన పనులకు; సెలవు లేక+ఉనికిన్‌+చేసి= అనుకూలత, అవకాశము లేకపోవటం 
చేత; శైశవము+ఆది కా(గన్‌= చిన్నతనం నుండి; దండలాసక విధమును= కోలాటమాడేరీతిని; కుండలియును= కుండలాకార 
నృత్యాన్ని; దైక్కణంబు తెజంగును= (ప్రేంఖణ నృత్యాన్నీ; కేరణంబున్‌= పేరణియున్నూ; అభ్యసించితి(న్‌)= నేర్చుకొన్నాను. 


తాత్సర్యం: సేడితనంవలన ఏ పనీ చేయటానికి వీలు లేకపోయింది. చిన్నప్పటినుండి దండలాసకం, కుండలి, పైక్కణం, 
పేరణం-అనే నృత్యరీతులను నేర్చుకొన్నాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 111 
క. విశ్రుత వాద్యంబులు మం । జుశ్రుతి సంభావ్యగీత సుగతులు సద్దా 
వాశ్రయములు( దజ్జన్యర । సాశ్రయములు నైన యభినయంబు లెటు(గుదున్‌. 241 


ప్రతిపదార్థం: విశ్రుత వాద్యంబులు= ప్రసిద్దమయిన వాద్యాలూ; మంజు= మనోహరమయిన; (శ్రుతి= (శ్రుతి చేత; సంభావ్య= 
భావించదగిన; గీత= గీతాల యొక్క; సుగతులున్‌= మంచి నడకలును; సద్భావ+ఆ(శ్రయములున్‌= మంచి భావాలకు 
ఆశ్రయాలయినవి; తద్‌+జన్యరస+ఆ(శ్రయములున్‌+ఐన= వాటినుండి పుట్టిన రసాలకు నిలయాలయిన; అభినయంబులు= 
రకరకాలయిన అభినయాలు; ఎణు(గుదున్‌= నాకు తెలుసు. 


తాత్సర్యం: |ప్రసిద్దాలయిన వాద్యాల వాయింపు నాకు వచ్చును. మంచి (శుతులతో కూడిన గీతాలు, గతులు నాకు 
తెలుసును. రసభావాశ్రయాలయిన అభినయాలు నాకు తెలుసును. 


విశేషం: మూలంలో బృహన్నల అనిన మాట లివి- 


“గాయామి నృత్యా మ్యథ వాదయామి । భద్రో౭ స్మి నృత్యే కుశలోత స్మి గీతే 
త్వ ముత్తరాయై ప్రదిశస్వ మాం స్వయం । భవామి దేవ్యా నరదేవ నర్తకఃి (సం.4.10.8.) 


మహారాజా! నేను పాడగలను. ఆడగలను. వాద్యాలను వాయించగలను. ఆటపాటలలో ఆరితేరాను. నన్ను ఉత్తరకు నాట్యాచార్యుడిగా 
నియమించుము. ఆమెకు నృత్యవిద్య నేర్పుతాను - అని సూటిగా సంగ్రహంగా బృహన్నల చెప్పాడు. అయితే, తిక్కన - 
నృత్యంలో తనకాలంలో (ప్రచారంలో ఉన్న భేదాలను పై పద్యంలో పేర్కొన్నాడు. గీత వాద్యాలను ఈ పద్యంలో పేర్కొని వదలి 
వేశాడు. ఉత్తరకు నాట్యాచార్యుడిగా నియమించుమని అడగటం జాచిత్యం కాదు. అత డేదో మిషమీద వచ్చాడనే అనుమానం 
విరాటుడికి కలుగవచ్చును. అందువలన తిక్కన ఆ మాటను బృహన్నలచేత అనిపించక జొచిత్యం పాటించాడు. విరాటుడే తన 
కుమార్తెకు బృహన్నలచేత నాట్యం చెప్పించే నిర్ణయం తీసికొన్నట్టు చిత్రించి కథను రక్తి కట్టించాడు. తిక్కన చేసిన మార్పు 
సూక్ష్మమైనది. విలువైనది. (సంపా.) 


తే. ఇన్ని తెటి(గుల శ్రమము చేయింతు( జతుర । తా విహీనము లైన పాత్రముల నైన 
నట్టువొజ్జనై మెలంగుదు నగళులందు । నిపుణ నైపథ్య విధులకు నేర్తు నధిప!' 242 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! చతురతా విహీనములు+ఐన= నేర్పులేనటువంటి; పాత్రములన్‌+ఐనన్‌= పాత్రధారులనయినా; 
ఇన్నితెజంగులన్‌= ఇన్ని విధాల; శ్రమము చేయింతున్‌= సాధన చేయిస్తాను; నగళులందున్‌= అంతఃపురాలలో; నట్టువు+ఒజ్జను+ఐ= 
నాట్యాన్ని నేర్పే శిక్షకురాలనై; మెలంగుదున్‌= సంచరిస్తాను; నిపుణ= నేర్పరితనంతో కూడిన; నైపథ్య విధులకున్‌= నాట్యానికి 
అవసరమయిన వేషాలంకరణాలపద్దతులను; నేర్తున్‌= చక్కగా ఎరుగుదును. 


తాత్పర్యం: రాజా! నా నేర్చు ఎటువంటిదో వినుము. నేర్పరితనం ఏమాత్రం లేనివాళ్ళచేతనయినా సాధన చేయిస్తాను; 
వారిని తీర్చి దిద్దుతాను. నాట్యం నేర్పుతూ అంతఃపురాలలో ఉంటాను. అంతేకాక నాకు నేపథ్యవిద్యలలో కూడ నైపుణ్యం 
ఉన్నది. 


విశేషం: నేపథ్యం అనే మాటకు నాట్యస్నానం, వ(స్తాద్యలంకారం అనే అర్థాలున్నాయి. రంగంలో ప్రదర్శించటానికి ముందు చేసే 
అలంకరణ మంతా నైపథ్య విధులే. నాట్యం నేర్పే వారికి అలంకరణ విధులు కూడా తెలియవలసిన అవసరముంది. 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనుడు విషణ్ణమైన హృదయంబున గారవ మొంద నైపుణం 
బున నుచితంబుమై నరసి పొచ్చెము లేమి దదీయ సేవ గై 
కొనుటకు నిశ్చయించి తన కూంతు విరాటుండు పిల్వయబుచ్చి న 
ర్తనమునకై బృహన్నలకు( దత్సరతం దగ నప్పగింప(గన్‌. 243 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; విరాటుండు= విరాటమహారాజు; విషజ్ఞము+ఐన= విషాదంతో కూడిన; హృదయంబునన్‌= 
మనసుతో; గారవము+ఒందన్‌= గౌరవం కలుగగా; నైపుణంబునన్‌= నిపుణతతో; ఉచితంబుమైన్‌= తగిన రీతితో; అరసి= 
పరిశీలించి; పొచ్చెము+లేమిన్‌= దోషం లేకపోవడంచేత; తదీయ సేవ= ఆ పేడి సేవ; కైకొనుటకున్‌= స్వీకరించడానికి; నిశ్చయించి= 
నిశ్చయించుకొని; తన కూంతున్‌= తన కూతురయిన ఉత్తరను; నర్తనమునకై= నాట్య శిక్షణ కొరకు; బృహన్నలకున్‌= బృహన్నలకు; 
తత్పరతన్‌= భక్తితో; తగన్‌+అప్పగింపంగన్‌= తగిన విధంగా అప్పుగించటానికి; పిల్వన్‌+పుచ్చెన్‌= పిలవటానికి కబురంపాడు. 


తాత్పర్యం: బృహన్నలను చూడగానే విరాటుడి మనసులో బాధతో కూడిన ఆదరం పెరిగింది. ఒకసారి పేడి వేషాన్ని 
నిశితంగా పరిశీలించాడు. మోసం లేదని (గ్రహించాడు. ఆమె చేత సేవలు చేయించుకొనటానికి విరాటుడు 
నిశ్చయించుకొన్నాడు. తన కూతురిని బృహన్నలకు శిష్యురాలుగా నాట్యాభ్యాసం కొరకు అప్పచెప్పడానికై కబురంపాడు. 


విశేషం: ఈ ఘట్టాన్ని తిక్కన మూలాతిరిక్తంగా తీర్చిదిద్దాడు. మూలం ఇట్లా ఉన్నది. 


“బృహన్నలాం తా మభివీక్ష్య మత్స్యరాట్‌ । కలాసు నృత్యేషు తథైవ వాదితే। 

సమ్మంధత్ర రాజా నినిధైః స్వనుంత్రిభిః | పరీక్ష్య చైనం ప్రమదాభి రాశువై। 

అపుంస్త్వ మస్యస్య నిశమ్యచ స్థిరం । తతః కుమారీపుర ముత్ససర్ద తమ్‌; 

స శిక్షయామాస చగీతవాదితం । సుతాం విరాటస్య ధనంజయః ప్రభుః ॥” (సం.4.11.11-12) 


విరాటుడు బృహన్నలకు కళలలోనూ, నృత్యంలోనూ, వాద్యాలలోనూ ఉన్న నేర్పరితనాన్ని తాను పరీక్షించటమే కాకుండా 
మంత్రుల చేతకూడా పరిశీలింప చేశాడు. అంతటితో ఆగకుండా (స్తీలచేత అతనిని బాగా పరీక్షింప చేసి అతడి నపుంసకత్య్వాన్ని 
నిర్దారణ చేసికొన్నాడు. ఆ తరువాత నిశ్ళంకగా అతడిని కన్యలుండే అంతఃపురానికి పంపాడు. బృహన్నల విరాటుడి పుత్రికకు 
పాటలను వాద్యాలను నేర్చాడు - ఇది సంస్కృతభారత కథనం. మూలంలోని విరాటుడు లోకజ్ఞుడు. అన్ని పరీక్షలను భౌతికంగా 
చేయించి వాస్తవాన్ని (ధ్రువపరచుకొన్నాడు. బృహన్నలను సరాసరి అంతఃపురానికి పంపాడు. 


తిక్కన చిత్రించిన విరాటుడు లోకజ్ఞుడు కాడని చెప్పలేము కాని, అంతకంటె సహృదయుడైన ఇంగితజ్ఞుడు-అని 
నిశ్చయంగా చెప్పవచ్చును. ఉన్నతుడైన ఒక మహాపురుషుడు విధి వ[క్రించి నపుంసకు డయ్యాడు. ఆడువారికి ఆటపాటలు 
చెప్పటానికి సిద్దమయ్యాడు. అతడి దయనీయ స్థితికి సహృదయుడైన విరాటుడు విషణ్టుడైనాడు. కాని, కర్తవ్యాన్ని మరవలేదు. 
నిపుణంగా పరిశీలించి (పరీక్షించి కాదు) అతడి నపుంసకత్యాన్ని నిర్దారించుకొన్నాడు. మూలకథలో వలె మంత్రుల సాయం, స్త్రీల 
సహాయం తీసికొనలేదు. వారిచేత పరీక్షలు చేయించలేదు. ఇది విరాటపాత్రకు తిక్కన కల్పించిన హుందాతనం, ఇంగితజ్ఞాన 
దీప్తి తాను స్వయంగా నిర్ణయించిన ఈ సత్యాన్ని సభలో పరోక్షంగా (ప్రదర్శించాడు. బృహన్నలను అంతఃపురానికి సరాసరి 
పంపలేదు. తన కుమార్తె అయిన ఉత్తరను నిండుసభకు పిలిపించాడు, గురుపూజ చేయించాడు. గురువు చేతుల్లో తన కూతురిని 
ఉంచాడు. గురుశిష్య సంబంధాన్ని నాట్యాచార్యుడి వద్ద విద్యనేర్చుకొనే సమయంలో చేసే విద్యారంభోత్సవ సంప్రదాయాన్నీ 
తిక్కన చిత్రించాడు. అంటే తెలుగునాట ఆ రోజులలో ఉండే నాట్యవిద్యా సంప్రదాయ సంస్కృతిని భారతంలో (ప్రతిఫలింప 
చేశాడన్నమాట. విశ్వనాథవారన్నట్టు - “తిక్కన శిల్పపు( దెనుగు తోంట”.(సంపా.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 113 
వ. ఇట్లు రావించిన. 244 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; రావించినన్‌= రప్పించగా. 
తాత్పర్యం: విరాట మహారాజు కబురంపించగా ఉత్తర వచ్చింది. రాగా. 


సీ, అల్లందనంబున యనువు మైకొన( జూచు । నడపు కాంతికి వింతతొడవు గాంగ; 
వెడవెడ నూంగారి వింతయై యేర్చ్పడ(। దేరని వళులలో నారు నిగుడ; 
నిట్టలు ద్రోచుచు నెలవుల కల మేర । లెల్లను బిగి యెక్కి యేర్వడంగం 
దెలుపును గప్పను వెలయంగ మెటు( గెక్కు। తారకంబుల. గల్కితనము దొడర€ 


ఆ. జరణములును నడుము. జన్నులు6 గన్నులు । జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు 
చునికి( దెలుపుచుండ నుత్తర చనుదెంచె । నలరువిలుతు పువ్వుటమ్ము వోలె. 245 


ప్రతిపదార్థం: అల్లందనంబున యనువు= మాంద్యము యొక్క ఒప్పును; మైకొనన్‌+చూచు= అలవరించుకొనడానికి చూచే; 
నడపు= నడక; కాంతికిన్‌= సహజమయిన అందానికి; వింత తొడవు+కాంగన్‌= కొత్త అలంకారం కాగా; వెడవెడ నూంగారి= కొద్ది 
కొద్దిగా లేతదై; వింత+ఐ= కొత్తయె; ఏర్పడన్‌= ఏర్పడగా; తేరని= రూపుదిద్దుకొనని; వళులలోన్‌= కడుపు మీది మడతలలో; 
ఆరు-నిగుడన్‌= రోమావళి వ్యాపింపగా; నిట్టలు+[త్రోచుచు= పైకి పొంగుతూ; నెలవుల కల= చుట్టూరా ఉన్న; మేరలు+ఎల్లను= 
హద్దులన్నియు; బిగి+ఎక్కి= బిగువై; ఏర్పడంగన్‌= స్పష్టంగా కనబడగా; తెలుపును+కప్పును= తెలుపూ, నలుపూ; వెలయంగన్‌= 
ప్రకాశించగా; మెటుగు+ఎక్కు తారకంబులన్‌= మెరసే కనుగ్రుడ్డలో; కల్కి తనము+తొడరన్‌= మనోజ్ఞత కనివించగా; 
చరణములును, నడుమున్‌, చన్నులున్‌, కన్నులున్‌= పాదాలు, నడుమూ, స్తనాలు, కళ్ళూ; జవ్వనంబు చెన్ను= యౌవన సౌందర్యం; 
నివ్వటిల్లుచున్‌+ఉనికిన్‌= నిండారుతూ ఉండటం; తెలుపుచున్‌+ఉండన్‌= వ్యక్తపరుస్తూ ఉండగా; అలరు విలుతు= పువ్వులు 
బాణాలుగా కల మన్మథుని; పువ్వు+అమ్ముపోలెన్‌= పూలబాణం వలె; ఉత్తర= ఉత్తర; చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: ఉత్తర- తన నడక కుండే సహజమైన మాంద్యమునందలి ఒప్పు వింత అలంకార మయ్యేటట్లుగా (పాదాలతో 
నడిచి వచ్చింది). ఏర్పడీ ఏర్పడని వళులమీద మొలిచీ మొలవని రోమావళి నిండుదనం కలిగించగా (నడుము సొగసుతో 
నడిచి వచ్చింది). ఉరము మీద ఉన్న చోటును త్రోసికొంటూ పెల్లుబుకుతూ అక్కడ ఉన్న తావులన్నీ బిగువుగా ఆవరించిన 
(యౌవనోదయ సమయంలో పొటమరించిన) వక్షోజాలు ప్రకటమౌతూ ఉండగా (చనుల సొంపుతో వచ్చింది). తెలుపు 
నలుపుల వింతకాంతులు కంటి పాపలకు మనోజ్ఞత్వాన్ని కలిగిస్తూ ఉండగా(కన్నుల విలాసంతో కదలి వచ్చింది). ఈ 
విధంగా పాదాలకు, నడుముకు, చన్నులకు కన్నులకూ వయసు వయ్యారం కలిగిస్తున్నట్లు తేటపడగా మన్మథుడి 
పూవుటమ్ము వలె (కొలువులోకి) వచ్చింది. 


విశేషం: అలం: ఉపమ, (క్రమాలంకారం. ఉత్తర ఉదయిస్తున్న యావనంతో ఒప్పారుతున్న కన్య. ఆమెను మన్మథుడి బాణంతో 
పోల్చి తిక్కన వర్షించాడు. మూలంలో ఉత్తర సభలోకి రానేలేదు. కాబట్టి ఇది తిక్కన కల్పించిందే. బాణం (ప్రయోగిస్తే ఎట్టా 
దూసుకొని వస్తుందో అట్లా ఉత్తర వచ్చింది. ఇది సమానధర్మం. మామూలు బాణానికీ మన్మథ బాణానికీ భేదం ఉంటుంది. 
ఉత్తర యౌవన సౌందర్య లక్షణాలను (ప్రకటిస్తున్నది. బాణం మన్మథభావ (డ్రేరకమైన లక్షణాలను ప్రదర్శిస్తున్నది. ఆ సామ్యాన్ని 
సమానగుణ వ్యంజకంగా చిత్రించటమే ఈ సీస పద్య రచనా సౌందర్యం. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


1. నడక - వేగమైన నడక బాలచేష్ట వేగం అందమైన మందగమనంగా మారటం యౌవన చేష్ట. వేగంగా దూసుకొని 
పోవటం మామూలు బాణానికి స్వభావం. నెమ్మదిగా అందంగా సాగటం మన్మథబాణ స్వభావం. 


2. నడుము - నడుముకు వళులు అందం. వళులకు నూగారు సింగారం. రెండూ బాగా కనపడకపోతున్నా వాటి 
చెలిమి కలిమి ఒక నిండుదనాన్ని కలిగిస్తున్నది. ఇది ఉత్తర నడుము సొగసు. మన్మథబాణానికి నడుము తామరతూడు. దానికి 
నూగారు ఉంటుంది. కాని, అది ఉండీ లేనట్టుగా ఉండి నడుముకు పట్టునిస్తుంది. అదే దాని నిండుదనం. 


3. చన్నులు - ఉదయిస్తున్న యౌవనంలో కన్యలకు చన్నులు విస్తృతంగా కనబడవు. కాని, ఎడదమీద పైకి 
నిక్కబొడుచుకొంటూ ఉన్న తావునంతా బిగువుతో ఆక్రమిస్తున్న స్ఫూర్తి తోస్తుంది. మన్మథబాణ స్వభావం కూడా ఇటువంటిదే. 
నిష్టలు-ప్రకృతి; నిట్టలు- వికృతి. నియమ నిష్టల నన్నింటిని ప్రక్కకు తోస్తూ ఆయా స్థానాలలో (దశలలో) ఉన్నమేరలన్నీ 
(నియమాలన్నీ) బిగిసేటట్టు చేస్తున్నది మన్మథబాణం. రెంటికీ అర్ధసామ్యం గమ్యం. 

4. కన్నులు - తెల్లని కళ్ళు, నల్లని కనుగుడ్డూ యౌవనంలో మెరుస్తూ ఉంటాయి. కళ్ళలో వలపు చూపుల చాతుర్యం 
మొగ్గ తొడుగుతూ ఉంటుంది. ఇది ఉత్తరలో కలికితనంగా కళ్ళలో బయటపడుతున్నది. మన్మథబాణంలో తారకవలె మెరుపులతో 
కూడుకొన్న తెల్లనితనం నల్లని బాణానికి నేర్చరితనంతో (ప్రసరించే (ప్రజ్ఞను బైట పెడుతున్నది. బాణం లక్ష్యాన్ని తాకుతుంది. 
ఉత్తర అందరి హృదయాలనూ ఆకట్టుకొన్నది. సీస పాదాలలోని వర్లనకూ ఎత్తు గీతిలోని చరణములు, నడుము, చన్నులు, 
కన్నులు అనే పదాలను (క్రమంగా అన్వయించుకొనాలి. కాబట్టి ఇందులో (క్రమాలంకారం ఉన్నది. తిక్కన విరాటపర్వంలో చేయబోయే 
స్తీ వర్షనలనే శరపరంపరలలో ఇది తొలిబాణం. తిక్కనకు అత్యంత ట్రీతిపాత్రమైన 'అర్ధవ్యక్తి 'ప్రసాది గుణాల విశష్ట సమ్మేళనం 
ఇందులో పరస్పర పోషకంగా నిబంధించబడటం రచనా సౌందర్యం. (సంపా.) 


5. అల్లందనంబున యనువు - అల్లందనము యొక్క అనువు(ఒప్పు) మాంద్యంలో ఉండే ఒప్పు. 'షష్టీతత్సురుషంబులందు 
నగాగమంబు విభాషనగు! ప్రౌఢ. సమాస. | అరదంబున యురవడికి - వంటిది. 


©. వచ్చి కొలువు సొచ్చి, నెచ్చెలి పిండు నం । తంత నిలువంబనిచి, యల్ల నల్ల 
గదిసి, ప్రాఢవనిత కైవడి ముద్దియ । ముద్దువుట్టం దనకు మొక్కుటయును. 246 


ప్రతిపదార్థం: వచ్చి= వచ్చి; కొలువు= సభలో; చొచ్చి= ప్రవేశించి; నెచ్చెలి పిండున్‌= చెలికత్తెల సముదాయాన్ని; అంతన్‌= అంతన్‌ 
నిలువన్‌+పనిచి= అక్కడే ఆగిపొమ్మని ఆజ్ఞాపించి; అల్లనల్లన్‌ కదిసి= మెల్లగా దగ్గరకు వచ్చి; ముద్దియ= ముగ్ధ అయిన ఉత్తర; 

Ey (ses) (30) Us లు ఠా నాల్‌ 
ప్రౌఢ వనిత కైవడిన్‌= ప్రాఢురాలయిన యువతివలె; ముద్దు+పుట్టన్‌= ముద్దు వచ్చేవిధంగా; తనకున్‌= తండ్రికి; మైక్కుటయును= 
నమస్కరించగా. 


తాత్పర్యం: ఉత్తర కొలువులోనికి వచ్చింది. చెలికత్తెలను అల్లంత దూరాన ఆగండని కోరింది. మెల్ల మెల్లగా తండ్రి 
దగ్గరకు వచ్చింది. ముగ అయిన ఆమె ప్రౌఢవలె వచ్చి ముద్దువచ్చేటట్టు తండ్రికి మొక్కింది. 


చ.  తిగిచి కవుంగిలించి, జగతీవిభు( డక్కమలాయతాకి నె 
మొగము మొగంబునం గదియ మోపు గరాంగుళులం గపోల మిం 
పుగంబుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు(; గ 
ప్పగు మృదుమౌళి నుజ్వల నఖాంకురచేష్ట యొనర్హు నర్మిలిన్‌. 247 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 115 
ప్రతిపదార్థం: జగతీవిభుండు= విరాట మహారాజు; తిగిచి= చేరదీసి; కవుంగిలించి= కౌగలించుకొని; ఆ+కమల+ఆయత+అక్షి= 
కమలాలవంటి విశాలమయిన కళ్ళున్న ఉత్తర యొక్క; నెణీ+మొగము= చక్కని ముఖాన్ని; మొగంబునన్‌= తన ముఖం మీద; 
కదియన్‌ మోపున్‌= తాకే విధంగా దగ్గరికి చేరదీసికొంటున్నాడు; కర+అంగుళులన్‌= చేతివేళ్ళతో; కపోలము= చెక్కిళ్ళను; 
ఇంపుగన్‌+పుడుకున్‌= ఎంతో (ప్రీతితో నిమురుతాడు; పారిన్‌+పారిన్‌= మాటి మాటికి; అపూర్వ విలోకనము+ఆచరించున్‌= వింత 
చూపు చూస్తాడు; అర్మిలిన్‌= వాత్సల్యంతో; కప్పు+అగు= నల్లనైన; మృదుమౌళిన్‌= మెత్తని శిరస్సున; ఉజ్ఞ్యల= ప్రకాశిస్తున్న; 
నఖ+అంకుర= అంకురాల వంటి గోళ్ళతో; చేష్ట+ఒనర్చున్‌= స్పృశిస్తాడు. 


తాత్పర్యం: విరాటుడు ఉత్తరను చేరదీశాడు, కౌగిలించుకొన్నాడు, ఉత్తర ముఖాన్ని దగ్గరికి చేరదీసి స్పృశించాడు. 
చేతివేళ్ళతో ఆమె బుగ్గలను నిమిరాడు. తన కూతురయినా మాటి మాటికి కొత్తగా చూచాడు. ఆమె మెత్తని నల్లని 
తలవెండ్రుకలను మునివేళ్ళతో వాత్సల్యంతో స్పృశించాడు. 


నిశేషం: తండ్రి విరాటుడు. అతడు రాజు. రాచరికపు కార్యాలతో మునిగిన వారికి అంతఃపురంలోని పిల్లలతో కలిసి కాలం 
గడపటం తక్కువ. అందుచేత విరాటుడు కుమార్తె కనబడగానే వాత్సల్యంతో చేరదీశాడు. అదిగాక కుమార్తె అందచందాలు తల్లి 
కంటె కూడా తండ్రికి వింతగా అగపడటం సహజం కూడా. 


వ. ఇవ్విధంబునం దన గాదిలికూంతు నుపలాలించి, బృహన్నల దెసం గనుంగొని, సాదర దరహసిత 
రుచిరాననుండై 'యిమ్మగువ నీకు నాట గజిపందగు పాత్రం బగునే” యని యడిగి, తత్‌ప్రతివచనంబుల 
యందలి నాగరికత్వంబునకు. జిత్తంబు రంజిల్ల మధుర సల్లాపంబు సేసి, కర్పూర సహితం బగు తాంబూలంబు 
వెట్టి, చిత్రంబు లగు చీనాంబరంబులిచ్చి, మణిమయంబు లగు నాభరణంబు లొసంగి సంభావించి 


యవ్విభుండు. 248 


ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ రాజు; ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; తన= తనయొక్క; గాదిలి కూంతున్‌= ప్రియమయిన 
కూతురిని; ఉపలాలించి= ఆదరించి; బృహన్నల దెసన్‌+కనుంగొని= బృహన్నల కేసి చూచి; సాదర= ఆదరంతో కూడిన; దరహసిత= 
చిరునవ్వుతో; రుచిర= (ప్రకాశించే; ఆననుండు+ఐ= ముఖం కలవాడయి; ఈ+మగువ= ఈ బిడ్డ అయిన ఉత్తర; ఆట= 
నాట్యం; కణపన్‌= నేర్చటానికి; నీకున్‌= నీకు; తగు పాత్రంబు+అగునే= తగిన పా(త్రురాలా; అని= అని; అడిగి= అడిగి; 
తత్‌+(ప్రతివచనంబుల అందలి= ఆ బృహన్నల సమాధాన వాక్కులలోని; నాగరికత్వంబునకున్‌= నాగరికతకు; చిత్తంబు= 
మనసు; రంజిల్లన్‌= సంతోషించగా; మధురసల్హాపంబు+చేసి= ఇంపయిన ఇష్టాగోష్టిని కొనసాగించి; కర్ఫూర సహితంబు+అగు= 
కర్ప్ఫూరంతో కూడిన; తాంబూలంబు+పెట్టి= తాంబూలం ఇచ్చి; చిత్రంబులు+అగు= అబ్బురం కలిగించేవయిన; 
చీన+అంబరంబు= పట్టువ(స్తాలు; ఇచ్చి= (కానుకగా)ఇచ్చి; మణిమయంబులు+అగు= మణులతో కూడిన; ఆభరణంబులు+ 
ఒసంగి= నగలు ఇచ్చి; సంభావించి= గౌరవించి. 


తాత్సర్యం: విరాట మహారాజు తన ముద్దులకూతురిని బుజ్జగించాడు. బృహన్నల వైపు చూచాడు. ఆదరంతో చిరునవ్వు 
నవ్వాడు. “నీవు నాట్యం నేర్పటానికి ఈమె తగిన పాత్రమౌనా (యోగ్యురాలేనా)? అని అడిగాడు. బృహన్నల చెప్పిన 
సమాధానంలోని నాగరికత్యానికి చాల సంతోషించాడు. అతడితో మధుర ప్రసంగం చేశాడు. కర్పూర తాంబూలం 
ఇచ్చాడు. చీనాంబరాలు, మణిమయ ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. తదనంతరం విరాటుడు ఈ రీతిగా పలికాడు. 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. గురువులు శిష్యుల విద్యార్హతలను నిర్ణయిస్తారు. అతడంగీకరిస్తేనే శిష్యులకు విద్యాబోధన. అది గురుకుల సంప్రదాయం. 
అది సాంస్కృతికాంశం. అందువలననే 'ఇమ్మగువ నీకు నాట గణపందగు పాత్రం బగునే?' అని విరాటుడు బృహన్నలను 
అడిగాడు. రాజు మర్యాదలు పాటిస్తే ప్రజలు మర్యాదలు పాటిస్తారు. 'యథా రాజా తథా (ప్రజా! 


2. విద్యాభ్యాసారంభ సమయంలో గురుపూజ చేయటం సంప్రదాయం. ఆ పూజ పిండి కొద్ది రొట్టె. తాంబూలం ఒక 
గౌరవ(ప్రదమైన ఒప్పందానికి సాంస్కృతికమైన లౌకిక మర్యాద. అన్ని శుభకార్యాలలోనూ ఇది సర్వసామాన్య మర్యాదగా తెలుగునాట 
చెలామణి జొతున్నది. విరాటుడు దానిని పాటించినట్టుగా తిక్కన చిత్రించాడు. (సంపా.) 


ఆ. “నీవు చతురమతివి; నీకు నిక్కన్నియ । నప్పగింప నేల? యైన నాదు 

హృదయమతులు దీనియెడం గడునార్టమై । యుండు6 గానం జెప్పకుండ రాదు. 249 
ప్రతిపదార్థం: నీవు= నీవు; చతురమతివి= నిపుణమయిన బుద్ది కలదానివి; నీకున్‌= నీకు; -ఈ+కన్నియన్‌= ఈ ఉత్తరను; 
అప్పగింపన్‌+ఏల= అప్పగించట మెందుకు?; ఐనన్‌= ఐనా; నాదు= నాయొక్క; హృదయమతులు= మనసూ, బుద్ది; దీని యెడన్‌= 
ఈమె యందు; కడున్‌= ఎంతో; ఆ(ర్రము+ఐ+ఉండున్‌= వాత్సల్యరసంతో తడిసిఉంటాయి; కానన్‌= అందుచేత; చెప్పక+ 
ఉండన్‌+రాదు= చెప్పకుండా ఊరుకోరాదు. 


తాత్పర్యం: 'బృహన్నలా! నీవు నిపుణురాలివి. ఈమెను వేరుగా నీకు అప్పగించవలసిన అవసరం లేదు. అయినా 
ఉత్తర పట్ల నా మనసు వాత్సల్య రసంతో ఆ(రంగా ఉంటుంది. అందుచేత చెప్పకుండా ఉండలేను సుమా. 


క నెచ్చెలులతోడ నెంతయు । మచ్చిగ దన యిచ్చ నాడ మరిగినయదియై 

విచ్చలవిడి నింతకు ము । న్ని చ్చేడియ మెలగు; శిక్ష యెజుంగదు సుమ్మీ! 250 
ప్రతిపదార్థం: నెజ+చెలులతోడన్‌= ప్రీతిపాత్రలైన చెలికత్తెలతో; ఎంతయున్‌ మచ్చిగన్‌=ఎంతో మచ్చికతో; తన+ఇచ్చన్‌= తన 
ఇష్టం వచ్చినట్టు; ఆడన్‌= ఆడడానికి; మరిగిన+అది+ఐ= అలవాటు పడినదై; ఈ+చేడియ= ఈ ఉత్తర; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా 
(కట్టుబాట్టు, శిక్షణ లేకుండా); ఇంతకున్‌మున్ను= ఇంతకుముందు; మెలంగున్‌= (ప్రవర్తించేది; శిక్ష= నాట్య శిక్షణ (విద్య 
నేర్చుకొనటంలో ఉండే నియమపాలన); ఎజుంగదు సుమ్మీ= ఎరగదు సుమా! 
తాత్పర్యం: ఈ ఉత్తరకు ఆటలంటే ఇష్టం. చెలికత్తెలతో ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. విచ్చలవిడిగా మెలగుతూ 
ఉంటుంది. శిక్షణ అంటే ఏమిటో ఈమెకు ఏమాత్రమూ తెలియదు. 


ఆ. _ బాల కేళమీంది భరము క్రమంబున । విడువ. గళలయందు వేడ్క సొనిపి 

నయముతోడ నర్తనంబుల శిక్షింపు । నెలంత కేడుగడయు నీవ కాదె!” 251 
ప్రతిపదార్థం: బాల= బాలిక అయిన ఉత్తర; కేళిమీ(ది భరము= ఆటల పట్ట ఆసక్తి; క్రమంబునన్‌+విడువన్‌= (క్రమంగా వదలిపెట్టగా; 
కళల+అందున్‌= నాట్యకళయందు; వేడ్క= కుతూహలాన్ని; చొనిపి= కలిగించి; నయముతోడన్‌= నేర్పుతో; నర్తనంబులన్‌= 
నాట్య విశేషాలతో; శిక్షింపు(ము)= శిక్షణ కలిగించుము; నెలంతకున్‌= ఈ ఉత్తరకు; ఏడుగడయున్‌= రక్షణం; నీవు+అ,కాదె!= 
నీవే కదా! 
తాత్సర్యం: ఈమె బాలిక. ఈమె కున్న (క్రీడాసక్తిని కళలపట్ల ఆసక్తిగా మార్చుము. నర్తనంలో తగిన శిక్షణను ఇమ్ము. 
ఈమెకు అన్నివిధాల నీవే రక్షకుడివి.' 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 117 


విశేషం: ఏడుగడ= తల్లీ, తండ్రి, విద్య, గురువు, దైవం, దాత, పురుషుడు - (స్త్రీకి ఈ ఏడుగురు రక్షకులు. 


చ. అని యుచితంబుగాం బలికి, యంగన హస్తము బట్టి, తత్మరం 

బున గదియించి, 'నీ గురువు బొల్లి! తగం గొనియాడు; మెట్లు సె 

ప్పె నటుల భక్తిమై నడపు; పెం పెసలారంగం గూడు గూర చం 

దన కుసుమాదులున్‌ నడపి తప్పక యారసి గౌరవింపుమీ! 252 
ప్రతిపదార్థం: అని= అని; ఉచితంబుగాన్‌= తగినవిధంగా; పలికి= మాటలాడి; అంగన= ఉత్తర యొక్క; హస్తమున్‌= చేతిని; 
పట్టి= పట్టుకొని; తద్‌+కరంబునన్‌+కదియించి= ఆ బృహన్నల చేతిలో పెట్టి; పొల్తి! (పొలతీ)= ఓ అమ్మాయీ]; నీ గురువున్‌= నీ 
గురువయిన బృహన్నలను; తగన్‌= తగినవిధంగా; కొనియాడుము= గౌరవించుము; ఎట్టు+చెప్పెన్‌= ఎట్టా చెబితే; అటులు+అ= 
ఆ విధంగా; భక్తిమై నడపు(ము)= భక్తితో జరిపించుము; పెంపు+ఎసలార(గన్‌= పెంపు అతిశయించగా; కూడు+కూర= కూడు 
కూర; చందనకుసుమాదులున్‌= గంధం, పుష్పం మొదలయినవి; నడపి= జరిపించి; తప్పక+అరసి= తప్పకుండా అందుతున్నాయా 
లేదా అని తెలిసికొని; గౌరవింపుమీ!= గౌరవించుమా!. 
తాత్సర్యం: అని తగిన విధంగా మాట్లాడాడు. ఉత్తర చేతిని బృహన్నల చేతిలో పెట్టాడు. అమ్మా! ఈమె నీ గురువు. 
ఆ గురువు హోదాకు తగినట్టు గౌరవించుము. బృహన్నల ఎట్టా చెప్పితే అట్లా భక్తితో నడుచుకొమ్ము. మన గొప్ప 
తనానికి తగినట్లు ఆహారం. కూడు. కూర, గంధం. పూలు మొదలయినవి సమకూర్పుము. శ్రద్దతో గారవించుము. 


ఆ. ఎల్ల చుట్టములును దల్లియుం దోడును । జెలియు. బరిజనంబు. జెలువ! నీకు 

గురువ; యింక నొక్కకొటితయు లే దిందు(। జేరి బ్రదుకు బుద్ది గౌరవమున. 253 
ప్రతిపదార్థం: చెలువ!= (వనితా) అమ్మా!; ఎల్ల చుట్టములును= నీ కున్న బంధువులందరూ; తల్లియున్‌= తల్లిన్నీ; తోడును= 
తోడబుట్టిన వారూ, సన్నిహితులూ; చెలియున్‌= స్నేహితురాలున్నూ; పరిజనంబున్‌= సేవకులున్నూ; నీకున్‌= నీకు; గురువు+అ= 
గురువయిన బృహన్నల మాత్రమే; ఇందున్‌= ఈ విషయంలో; ఇంకన్‌= ఇంకా; ఒక్క కొజంతయున్‌= ఒక్క లోటు కూడా; 
లేదు= లేదు; చేరి= ఈమె దగ్గర చేరి; బుద్ది గౌరవమునన్‌= తెలివి తేటల వలన కలిగే గొప్పతనంతో; బ్రదుకు(ము)= జీవించుము. 
తాత్పర్యం: అమ్మా! ఉత్తరా! నీకు చుట్టాలు తల్లి, తండ్రి, తోడు, చెలి, బలగం అంతా గురువే. నీకు ఏ లోటూ లేదు. 
బృహన్నల దగ్గర తెలివితేటలతో గౌరవమైన పద్దతిలో జీవించుము. 


విశేషం: ప్రాచీన కాలంలో “గురువుకు విశిష్టస్థానం ఉండేది. శిక్షణకాలంలో గురువే సర్వస్వం. తల్లిదండ్రుల ప్రమేయం చాల 
తక్కువ. 
క. మన యింట నిచ్చ టచ్చో। టన కెచ్చట నైన నీ బృహన్నల మెలంగం 

జనియెడు మానిసి; తన మన । మున కిమ్మగునట్టి చరితమున వర్తించున్‌.” 254 
ప్రతిపదార్థం: మన+ఇంటన్‌= మన ఇంట్లో: ఇచ్చటన్‌= ఇక్కడ; ఆ+చోటు+అనక= అక్కడ అనకుండా; ఎచ్చటన్‌+ఐనన్‌= ఎక్కడయినా; 


ఈ బృహన్నల= ఈ బృహన్నల; మెలంగన్‌+చనియెడు= తిరుగదగిన; మానిసి= మనిషి తన మనమునకున్‌= తన మనస్సుకు; 
ఇమ్ము+అగునట్టి= ఇష్టమయిన; చరితమునన్‌= నడవడికతో; వర్తించున్‌= (ప్రవర్తిస్తుంది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ బృహన్నల మనస్సుకు నచ్చిన విధంగా ప్రవర్తించవచ్చును. ఈమెకు అంతఃపుర సంచారంలో నిషేధం 
ఏ మాత్రం లేదు.” 


వ. _ అని యిత్తెజంగున నయ్యిరువుర నొండొరులకు నప్పగించి పుచ్చిన యనంతరంబ నకులుండు. 255 


ప్రతిపదార్థం: అని= అని; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని; ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరిని; 
అప్పగించి= అప్పగించి; పుచ్చిన= పంపించిన; అనంతరంబు+అ= పిదప; నకులుండు= నకులుడు. 
తాత్సర్యం: ఉత్తరను బృహన్నలకు, బృహన్నలను ఉత్తరకు అప్పగించి పంపించాడు. ఈ లోగా నకులుడు. 


నకులు( డశ్వపాలకు(డై విరటు. గొల్వవచ్చుట (సం.4-11-1) 


ఉ. అంబుజముల్‌ సముద్యదరుణాంశుని. గన్న విధంబునన్‌ వికా 

సంబున నుల్లసిల్లి జనచారువిలో చనముల్‌ నిజోజ్వలాం 

గంబున కర్ణిమై నభిముఖంబులుగా( జనుదెంచి దైవ యో 

గంబున భూవిభుండు తురగంబులఈ. దేరయగ బంచి చూడంగన్‌. 256 
ప్రతిపదార్థం: అంబుజముల్‌= పద్మాలు; సమ్‌+ఉద్యత్‌= అప్పుడప్పుడే ఉదయించే; అరుణ+అంశునిన్‌= సూర్యుడిని; కన్న 
విధంబునన్‌= చూచినట్లుగా; జన= జనుల; చారు= అందమయిన; విలోచనముల్‌= కన్నులు; వికాసంబునన్‌+ఉల్లసిల్లి= వికాసంతో 
విప్పారి; నిజ= తనయొక్క; ఉజ్ఞ్యల= కాంతిమంతమయిన; అంగంబునకున్‌= శరీరానికి; అర్జిమైన్‌= కోరికతో; 
అభిముఖంబులు+కాన్‌= ఎదురు కాగా; చనుదెంచి= వచ్చి; దైవయోగంబునన్‌= దైవవశాత్తు; భూవిభుండు= రాజు; తురగంబులన్‌= 
గుర్రాలను; తేరంగన్‌+పంచి= తీసికొని రావలసిందిగా ఆజ్ఞాపించి; చూడంగన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: పద్మాలు అపుడపుడే ఉదయించే సూర్యుడిని చూచిన విధంగా (ప్రజల నేత్రాలు వికాసంతో విప్పారుతున్నాయి, 
నకులుడి స్పురద్రూపం మీద పడుతున్నాయి. దైవవశాత్తు విరాటుడు గుర్రాలను తీసికొనిరమ్మని ఆజ్ఞాపించాడు. 
వాటిని తదేకంగా పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో నకులుడు. 


విశేషం: అలం: ఉపమ. పాండవులలో నకులుడు చాల అందగాడు. ఒకసారి చూస్తే మరల చూడాలనిపించే రూపం అతడిది. 
అతని రూపం ఉదయించే సూర్యుడి వంటిది. ప్రజల చూపులు (కళ్ళు) పద్మాలవంటివి. 


వ. ఆస్టానంబు సేరవచ్చి ఘోటకంబుల నుపలక్షించుచున్న నన్నరేంద్రుండు గనుంగొని పరిజనంబుల కతనిం 
జూపి. 257 
ప్రతిపదార్థం: ఆస్థానంబు= కొలువు కూటాన్ని; చేరన్‌+వచ్చి= సమీపించి; ఘోటకంబులన్‌= గుర్రాలను; ఉపలక్షించుచున్‌+ఉన్నన్‌= 


చూస్తూ ఉండగా; ఆ+నర+ఇంద్రుండు= ఆ (విరాట మహా) రాజు; గనుంగొని= తేరిపార చూచి; పరిజనంబులకున్‌= సేవకులకు; 
అతనిన్‌+చూపి= అతనిని చూపించి. 


తాత్సర్యం: నకులుడు కొలువు దగ్గరికి వచ్చాడు. గుర్రాలను చూస్తున్నాడు. మహారాజు నకులుడి పరిశీలనను 
గుర్తించాడు. పరివారానికి చూపించాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 119 

క. “ఇత. దెవ్వ( డొక్కొ! రూపు ని। రతి శయమై మనమునకు. బ్రియం బొసంగిడు. జూ 

చితిరే చిత్తంబు ను దా । త్తత గానంగ నయ్యెడున్‌ వదనమున భంగిన్‌. 258 
ప్రతిపదార్థం: ఇతండు= గుర్రాలను పరిశీలిస్తున్న ఇతడు; ఎవ్వండు+ఒక్కొ!= ఎవడో కదా!; రూపు= ఇతని రూపం; నిరతిశయము+ఐ= 
ఎంతో అధికమై; మనమునకున్‌= మనసుకు; ప్రియంబు+ఒసలాడున్‌= పీతి కలిగిస్తున్నది; వదనమున భంగిన్‌= ముఖం తీరుతెన్నులో; 
చిత్తంబు+ఉదాత్తత= మనసులోని గొప్పదనం; కానంగన్‌+అయ్యెడున్‌= కనబడుతున్నది; చూచితిరే= చూచారా. 
తాత్సర్యం: 'ఇత డెవరో? ఇంతటి చక్కని రూపం మనసుకు ఎంతో ప్రీతి కలిగిస్తూ ఉన్నది. ఉదాత్తమయిన మనోగతి 
ముఖంలో (ప్రతిఫలిస్తూ ఉన్నది. 
క. తురగంబుల( జూచు విధం | బరయఈ.గ నిత. డశ్వవిద్యయందు నిపుణతా 

స్పురణము గల వా డగు బం । ధురమూర్తి పరాక్రమాన్వితుండు గానోపున్‌. 259 


ప్రతిపదార్థం: ఇతండు= నకులుడు; తురగంబులన్‌= గుర్రాలను; చూచు విధంబు+అరయంగన్‌= పరిశీలించే తీరు చూస్తే; 
అశవిద్య+అందున్‌= అశ్వశా(స్తంలో; నిపుణతాస్సురణము= నైపుణ్య స్ఫూర్తి; కలవాండు+అగున్‌= కలిగినవారు అయి ఉండాలి; 
ఇత(డు= ఈ నకులుడు; బంధురమూర్తి= రమ్యమయిన ఆకారం కలవాడు; పరాక్రమ+అన్వితుండు= పరా(క్రమంతో కూడినవాడు; 
కాన్‌+ఓపున్‌= కావచ్చును. 


తాత్పర్యం: ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూస్తే ఇతడికి అశ్వశా(స్తంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్టు అనిపిస్తున్నది. 
ఇతడు సుందరాకారం మాత్రమే కలవాడు కాదు. పరా(క్రమోపేతుడు కూడా. 


విశేషం: విరాటుడు, నకులుడు- ఇద్దరూ అశ్వలక్షణాలు తెలిసినవారే. నకులుడి పరిశీలన విరాటుడిని ఆకట్టుకొన్నది. ఆకారం 
పరాక్రమం రెండూ ఒకచోట కనబడటం అరుదు. నకులుడిలో ఈ రెండూ ఉండటం విశేషం. 


క. మీ రెటింగినం జెపుందీతని । పే; రెటుంగని యట్టులైనం బెంపారంగాం 

జేరం జని యల్లన యొక. । డారసి యెజటుంగంగ వలయు నను సమయమునన్‌. 260 
ప్రతిపదార్థం: మీరు= మీరు; ఈతని పేరు= ఇతని పేరు; ఎటింగినన్‌= తెలిసి ఉంటే; చెపుండు= చెప్పండి; ఎజు6గని+అట్టులు+ఐనన్‌= 
తెలియక పోతే; పెంపు+ఆరంగాన్‌= సగౌరవంగా; చేరన్‌+చని= దగ్గరికి వెళ్ళి; అల్లన= మెల్లగా; ఒకండు= ఒకవ్యక్తి; ఆరసి= 
విచారించి; ఎణు(గంగవలయున్‌= తెలిసికొనాలి; అను సమయమునన్‌= అని చెబుతున్న సమయంలో. 
తాత్పర్యం: మీకు తెలిసి ఉంటే ఇతడి పేరు చెప్పండి. తెలియకపోతే ఎవరయినా దగ్గరికి వెళ్ళి హుందాగా విచారించి 
తెలిసికొనాలి- అని అనుకొంటున్న సయయంలో. 


క. చేర జనుదెంచి పాండవ । వీరుండు మత్స్యాధిపునకు వినతుందై 'దే 
వా! రాజవాహనములగు । వారువముల నరయ నేర్తు వల నేర్పడంగన్‌. 261 


ప్రతిపదార్థం: పాండవ వీరుండు= నకులుడు; చేరన్‌+చనుదెంచి= దగ్గరకు వచ్చి; మత్స్య+అధిపునకున్‌= మత్స్య రాజ్యానికి 
అధిపతి అయిన విరాటునికి; వినతుండు+ఐ= నమస్కరించిన వాడయి; దేవా!= (ప్రభూ!; రాజవాహనములు+అగు= మహారాజులు 
ఎక్కి స్వారి చేయగలిగిన వాహనాలు, మహారాజుకు సంబంధించిన వాహనాలయిన; వారువములన్‌= గుర్రాలను; వలను+ 
ఏర్పడంగన్‌= నేర్పరితనం బయలుపడే విధంగా; అరయన్‌ నేర్తున్‌= పర్యవేక్షణ చేయగలను. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నకులుడు విరాటుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. “దేవా! నేను రాజవాహనాలయిన గుర్రాలను చాల 
నేర్పుగా కనిపెట్టి జాగ్రత్తగా చూచుకొంటాను. 


వ. దామగ్రంథి యనువాండ, నాకు నశ్వవిషయం బయిన విచక్షణత్వం బెల్లనుం గల; దవధరింపు' మని యిట్లనియె. 
262 


ప్రతిపదార్థం: దామ(గ్రంథి+అనువా(డన్‌= దామ(గ్రంథి అనే పేరుగలవాడిని; నాకున్‌= నాకు; అశ్వవిషయంబు+అయిన= గుర్రాలకు 
సంబంధించిన; విచక్షణత్వంబు+ఎల్లనున్‌= జ్ఞానమంతా; కలదు= ఉన్నది; అవధరింపుము+అని= చిత్తగింపుము అని; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నాపేరు దామ(గంథి. నాకు అశ్వశాస్త్రం తెలుసు. వినవలసినదిి- అని ఈ విధంగా అన్నాడు. 


సీ, “అవయవ లక్షణం, బాయుః ప్రమాణంబు, | గర్జంబు, లింగితాకారములును, 
మాత్రాంతరము, వయోమానంబు, దేశకా । లోచితాహార ప్రయోగభంగి, 


జాత్యనురూప శిక్షావిధి, క్రమగతి । వ్యాయామ సాత్మ్య ప్రవర్తనంబు, 


ప్రమద విషాదాది బహువిధ చిత్తధ । ర్యము, పోషణ ప్రకారము, చికిత్స 


ఆ. పరిచితములు ధరణిపాల! నీ ముందట । రూపురేఖ మెజియం జూపనేర్తు; 
బవర మైన నాకు( బని యేమి యనం జేతి । బలిమి కలిమి నెబిప( దలపు గలదు.” 263 


ప్రతిపదార్థం: ధరణిపాల!= భూమిని పాలించే ఓ రాజా!; అవయవ లక్షణంబు= గుర్రాల అవయవాల లక్షణం; ఆయుః ప్రమాణంబు 
= గుర్రాల ఆయువు యొక్క పరిమాణం; గర్భంబులు= చూలుతో ఉందా లేదా అనే అంశాలు; ఇంగిత+ఆకారములును= 
మానసికమయిన అభిప్రాయాలు, ఆ కారణంగా శరీరంలో కలిగే మార్పులూ; మాత్ర+అంతరము= పరిమాణం యొక్క భేదం; 
వయోమానంబున్‌= వయస్సు యొక్క ప్రమాణమూ; దేశ+కాల+ఉచిత+ ఆహార+(ప్రయోగభంగి= దేశానికి, కాలానికి తగినట్లు 
తిండి పెట్టేతీరు; జాతి+అనురూప= జాతికి తగిన; శిక్షావిధి= అశ్వశిక్షణ పద్దతి; (క్రమగతి= ఒప్పిదమైన నడకయు; వ్యాయామ= 
వ్యాయామం చేత; సాత్మ్య= సహజమైన; ప్రవర్తనంబు= నడవడి; ప్రమద= సంతోషం; విషాద= సంతాపం; ఆది= మొదలయిన; 
బహువిధ= అనేక విధాలయిన; చిత్తధర్మము= మనోలక్షణం; పోషణ ప్రకారము= పోషించే తీరు; చికిత్స= వైద్యం; పరిచితములు= 
బాగా తెలుసు; నీ ముందటన్‌= నీ సమక్షంలో; రూపురేఖ మెజయన్‌= రూపురేఖ ప్రకాశించగా; చూపన్‌+నేర్తున్‌= చూపగలను; 
బవరము+ఐనన్‌= యుద్దం వస్తే; నాకున్‌= నాకు; పని+ఏమి+అనన్‌= ఈ యుద్ధంతో ఏమిజోలి అని అనను; బలిమి కలిమి= 
బల సంపదను; నెజపన్‌= ప్రకటించే; తల(పు= ఊహ - ఆలోచన; కలదు= ఉన్నది. 


తాత్పర్యం: అశ్వలక్షణాలు ఎటువంటివో నాకు తెలుసు. చూడగానే గుర్రాల ఆయుఃప్రమాణం చెప్పగలను. చూలో 
కాదో చెప్పగలను. ఆకారాన్ని చూచి మనోభావం చెప్పగలను. వయః పరిమితులు, జాతికి తగిన శిక్షణ విధానము, 
వ్యాయామ పద్దతులు, చిత్తవృత్తుల రీతులు, గుర్రాల మేతలు, పోషణ పద్దతులు, చికిత్సా పద్దతులు నాకు తెలుసు. 
వాటిని మీ యెదుట ప్రదర్శించి చూపగలను. ఒకవేళ యుద్దం వస్తే అది నాపని కాదని ఊరుకోను. నా బల సంపదను 
ప్రదర్శించాలని భావిస్తాను. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 121 


వ. అనిన విరాటుం డతని కిట్లనియె. 264 
తాత్సర్యం: అనగా విని విరాటరాజు నకులుడితో ఇట్లా అన్నాడు. 


క. “నీకు.దగు పదవి యిచ్చెద(। నా కలిమికి నెల్ల రక్షణం బొనరింపం 
గాక హయశిక్షకుండ వను । నా కొలందియె? యిట్లు పలుకు టనుచిత మరయన్‌.” 265 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; తగు= తగిన; పదవి= పదవిని; ఇచ్చెదన్‌= ఇస్తాను; నా కలిమికిన్‌+ఎల్లన్‌= నా ఐశ్వర్యానికంతటికీ; 
రక్షణంబు+ఒనరింపన్‌+కాక= రక్షణ చేకూరుద్దువు గాని; హయశిక్షకుండవు+అను+ఆ కొలందియె= హయ శిక్షకుడవు అనటం 
మా(త్రమేనా?; అరయన్‌= పరిశీలించగా; ఇట్టు= ఈ విధంగా; పలుకుట= మాటలాడటం; అనుచితము= తగదు. 


తాత్సర్యం: 'నీకు తగిన పదవి ఇస్తాను. నా ఐశ్వర్యాన్ని కాపాడుదువులే. నీవు గుర్రాల కాపరివని మాత్రమే అనటం 
తగదు. ఇట్టా మాటలాడటం నీకు సముచితంగా లేదు.” 


ఆ. అనుడు నకులుం డిట్టులను 'దేవ! తమ తమ । నేర్చు పనుల వెంట నెగడి బ్రదుక 

వలయు. గాక, నగర దలము దప్పిన మెలం । కువల కొలువు లియ్యకొనుట( దగునె? 266 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; నకులుండు= నకులుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= చెప్పసాగాడు; దేవ= దేవా!; 
తమ తమ నేర్చు= తాము నేర్చిన; పనుల వెంటన్‌= పనులలో; నెగడి= (ప్రవర్తించి; (బ్రదుకవలయున్‌+కాక= (బ్రతకాలి కాని; 
నగరన్‌= రాజమందిరంలో; తలము తప్పిన= వీలుకాని; మెలంకువల కొలువులు= నేర్చరితనంతో కూడిన కొలువు సేవలు; 
ఇయ్యకొనుట= ఒప్పుకొనటం; తగునె?= తగునా? (తగదు). 
తాత్సర్యం: అనగానే నకులుడు ఈ విధంగా చెప్పసాగాడు. “రాజా! ఎవరైనా వారికి తెలిసిన పనులు వారు చేస్తూ 
(బ్రతకాలి. అంతేకాని ఏలుకాని (చేతకాని) సేవలకు ఒప్పుకొనటం న్యాయం కాదు. 


విశేషం: ఈ భావం అమూలకం. తగిన వానికే తగిన పదవి- అనే ధర్మం నకులుడి శీలంగా వ్యక్తం చేశాడు. అది ఉత్తమ 
రాజనీతి. (సంపా.) 
ట్‌. ధర్మసుతుండు పెంచె నను6 దాన తురంగమ శాస్త్రశిక్షకుం 

గర్మఠు6 జేసి యాత్మతురగంబుల కెల్లను నన్న యుక్తుంగా 

నర్శ్మిలి నిల్పి యీంగియు. బ్రియంబును నాయెడ నాండు నాంటికిం 

బేర్మి వహించుచుండ నడపెం దన తమ్ములలోని వానింగన్‌. 267 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; ననున్‌ పెంచెన్‌= నన్ను పెంచాడు; తాన్‌+అ= తానే; తురంగమ శాస్త శిక్షకున్‌= 
అశ్యృశా(స్త్రానికి సంబంధించిన విద్యాభ్యాసంలో; కర్మఠున్‌+చేసి= కార్యశూరునిగా తయారుచేసి; ఆత్మతురంగంబులకున్‌+ఎల్లనున్‌= 
తన గుర్రాలన్నిటికి; నన్నున్‌+అ= నన్నే; యుక్తున్‌+కాన్‌= తగిన వానినిగా; అర్మిలిన్‌= ఆదరంతో; నిల్సి= నిలిపి; ఈంగియున్‌= 
దానమూ; ప్రియంబును= ప్రీతియు; నా+ఎడన్‌= నా మీద; నాండు నాంటికిన్‌= నానాటికి; పేర్మి వహించుచున్‌+ఉండన్‌= అధికం 
అవుతూ ఉండగా; తన తమ్ములలోని వానింగన్‌= తన తమ్ములలో ఒకనిగా; నడపెన్‌= పోషించాడు. 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు నన్ను పెంచాడు. అశ్వశాస్తశిక్షణలో నన్ను నేర్సరిగా చేశాడు. గుర్రాలకు అధిపతిని చేశాడు. 
నానాటికి నా పట్ట ప్రీతి పెరిగింది. అందుచేత నన్ను తన తమ్ముళ్ళలో ఒకడిగా చూచుకొనే వాడు. 


విశేషం: పాత్రోచిత సంభాషణ శిల్ప రచనలో తిక్కన చూపే ప్రజ్ఞకు ఈ పద్యం మహనీయోదాహరణం. ఆ విషయం మూలంతో 
పోలిస్తే బాగా తేటపడుతుంది. 


“పంచానాం పాండుపుత్రాణాం జ్వ్యేష్టో రాజా (భ్రాతా) యుధిష్టిరః 

తే నాహ మశ్వేషు పురా నియుక్తః శత్రుకర్భన॥ 

అశ్వానాం ప్రకృతిం వేద్మి నిషయం చాపి సర్వశః 

దుష్టానాం ప్రతిపత్తిం చ కృత్నుం చైవ చికిత్సితమ్‌”॥ (సం.4.11.6-7) 


'పంచపాండవులలో పెద్దవాడు (రాజు) యుధిష్టిరుడు. ఆయన నన్ను తన అశ్వాలకు అధికారిగా నియోగించాడు. 
గుర్రాల స్వభావాలు నాకు తెలుసు. వాటికి సంబంధించిన శిక్షణలు, వైద్యవిధానాలూ నాకు కరతలామలకాలు” - అని నకులుడు 
అంటాడు. మూలంలో. మూలంలో నకులుడు ధర్మరాజు మెచ్చిన అశృశాలాధ్యక్షుడు మాత్రమే. తిక్కన రచనలో ధర్మరాజు 
స్వయంగా శిక్షణ నిచ్చి తన తమ్ములలో ఒకడిగా పరిగణించి (ప్రేమించిన విళిష్టవ్యక్తి, ఈ పద్యం నకులుడికి ధర్మరాజు మీద 
ఉన్న ఆప్యాయతను, ఆదర గౌరవాలను వ్యక్తం చేస్తున్నది. మనసుతో పలికిన మాట లతనివి. అందువలననే పైకి వ్యవహారోచిత 
వాచ్యార్థం - లోనారసి చూస్తే భక్తి ప్రపత్తులతో ధర్మరాజుకు కృతజ్ఞతలు చెప్పుతున్నట్లు పలికే రమణీయార్థం. 


ప్రకృతార్థం: 'ధర్మరాజు ఆశ్రయమిచ్చి, అన్నంపెట్టి నన్ను పెంచి పెద్దవాడిని చేశాడు. అంతేకాదు అశ్వశిక్షణలో 
విద్యావంతుడిని, అనుభవ జ్ఞానం కలవాడినీ చేశాడు. తన వద్దనే కొలువు చూపించాడు. తన గుర్రాలకు అధిపతిగా అభిమానంతో 
నియోగించాడు. నాటి నాటికి నా మీద పెరిగే ప్రేమను ప్రకటించాడు. అందాకా ఎందుకు? ఆయన తమ్ములలో ఒకనిగానే నన్ను 
చూచాడు" 


రమణీయార్థం: 'ధర్మరాజు నా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపచేశాడు. తురంగాలు ఇంద్రియాలకు సంకేతాలు. 
అందువలన ఇం(ద్రియాలను నిగ్రహించే విద్యలో నన్ను కర్మమార్గంలో కార్యశూరుడిని చేశాడు. తనలోని ఆశల (తురగాల) 
కన్నిటికీ నేనే అర్హుడిగా నిలచేటట్లు ప్రేమతో చూచాడు. ఆయా సందర్భాలలో నా మీద ప్రత్యేకాభిమానం చూపేవాడు. (యక్ష 
ప్రశ్నల ఘట్టంలో తమ్ములలో ఒక్కడిని (బ్రతికించుకొమ్మని ధర్ముడు అవకాశమిస్తే నకులుడినే ఎన్నుకొన్నాడు ధర్మరాజు. 
జమ్మిచెట్టు మీదకు ఎక్కి అస్రాలను మూటకట్టి దాచినప్పుడు తన తరువాత నకులుడినే నియోగించాడు. ఇటువంటివి దానికి 
తార్కాణాలు). వ్యవహారంలో తన తల్లికి పుట్టిన తమ్ములు కౌంతేయులైన భీమార్జునుల వలెనే సవతి తల్లి కొడుకునైన 
మాడ్రేయుడనైన నన్ను కూడా భావించి ఏకోదర (ప్రేమను పంచిపెట్టాడు. 'తన తమ్ములు"- అనే పదంలో అర్హవైచిత్రి ఉన్నది. 
'కర్మరుని, “ఆత్మ తురగంబులు' మొదలైన పదాలు అంతరార్జాన్ని దర్శించటానికి తోడ్పడే శబ్బార్థవైచిత్రుల కర దీపికలు. 
మూలంలోని నకులుడికి ఇంతటి వాక్సాతుర్యం లేదు. మాటలలో ధర్మజుడి తమ్ముడనిపించుకొన్నట్టు చిత్రించి నకులపాత్రకు 
ఒక జొన్నత్యాన్ని కల్పించాడు తిక్కన. ఆ(ర్రమైన నకులుడి భావాలను మాధుర్యగుణంతో తిక్కన మధురతరం చేళాడు. 
పృథక్‌పదత్వం, అర్థవైచి త్రం, ఉక్తి వైచిత్రం అనే మాధుర్య గుణ లక్షణాలు ఈ పద్యరచనలో (ప్రసన్నమయ్యాయి. (సంపా.) 


క. ఆ విభుండు రాజ్యసుఖ లీ। లా విముఖత వెడలి బంధులం దొజంగి యథే 
ష్టావాసత బ్రుంగుడు వడి । పోవుట నెచ్చోటం గడుపు. బ్రోతునొ యనుచున్‌. 268 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 123 
ప్రతిపదార్థం: ఆ విభుండు= ధర్మరాజు; రాజ్యసుఖలీలా విముఖతన్‌= రాజ్య సౌఖ్యాల యొక్క విలాసాల పట్ట గల వైరాగ్యం 
వలన; వెడలి= రాజ్యం వదలి; బంధులన్‌= బంధువులను; తొజంగ౧= వదలిపెట్టి; యథా+ఇష్ట+ఆవాసతన్‌= ఇష్టం వచ్చిన చోట 
నివసించటం వలన; (బ్రుంగుడు+పడి= మరుగునపడి; పోవుటన్‌=పోవటం చేత; ఏ+చోటన్‌= ఎక్కడ; కడుపున్‌+ (ప్రోతునా= పొట్ట 
పోసుకుంటానో; అనుచున్‌= అనుకొంటూ. 
తాత్పర్యం: ధర్మరాజు రాజ్యంమీద విముఖతతో వెళ్ళిపోయాడు. చుట్టాలను వదలిపెట్టాడు. తనకు తోచిన చోట 
(ఉన్నాడు) వసించాడు. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇంక నేను ఎక్కడ పొట్టపోసుకొన గలనా? అని 
అనుకొంటూ (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తిరిగి తిరిగి లోకోత్తర | చరితుండు సుజనుండు మత్స్యజనవిభుండు యుధి 
ష్టెరునట్ల యనంగ విని నిను(। గర మనురాగమున( గొలువంగా నియ్యెడకున్‌. 269 


ప్రతిపదార్థం: తిరిగి తిరిగి= తిరిగి తిరిగ; యుధిష్టిరున్‌+అట్ట= ధర్మరాజు వలె; లోక+ఉత్తర చరితుండు= అసామాన్యమయిన 
(ప్రవర్తన కలవాడు; సుజనుండు= మంచివాడు; మత్స్య జనవిభుండు= మత్స్య దేశంలోని జనులకు అధిపతి అయినవాడు; అన 
గన్‌+విని= అని చెప్పుకొంటూ ఉంటే విని; నినున్‌= నిన్ను; కరము= ఎంతో; అనురాగమునన్‌= (ప్రేమతో; కొలువంగాన్‌= 
సేవించడానికి; ఈ+ఎడకున్‌= ఇక్కడకు. 


తాత్సర్యం: చాలాచోట్టు తిరిగాను. విరాటుడు సజ్జనుడని, పుణ్యాత్ముడని, ధర్మరాజు వంటివాడని విన్నాను. అందుచేత 
ఎంతో సంప్రీతితో మిమ్ము సేవించడానికి ఇక్కడకు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చనుదెంచి కాంచి నానే । ర్లిన తెజింగున విన్నపంబు సేసితి; నన్నుం 
బని గొనం దలంచిన నేలెడి;। దనుమానము గలిగెనేని నరిగెద నధిపా!' 270 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; కాంచి= చూచి; నా నేర్చిన తెజంగునన్‌= నాకు చేతనయినట్టు ; విన్నపంబు+చేసితిన్‌= మనవి 
చేశాను; నన్నున్‌= నన్ను; పని+కొనన్‌+తలంచినన్‌= పనుల్లో నియోగించ తలచినట్టయితే; ఏలెడిది= ఏలుకొనేది; అధిపా!= 
రాజా!; అనుమానము+కలిగెన్‌+ఏనిన్‌= సందేహం కలిగితే; అరిగెదన్‌= ఇపుడే తిరిగి వెళ్ళిపోతాను. 
తాత్సర్యం: ఇక్కడకు వచ్చాను. నిన్ను చూచాను. నాకు చేతనయిన పద్దతిలో విన్నవించుకొన్నాను. నాచేత పని 
చేయించుకొన దలచినట్లయితే ఏలుకొము న లేదా మోకు సందేహం కలిగితే వెళ్ళిపోతాను”. 


వ. అనవుడు. 271 
తాత్సర్యం: అనగానే. 


ఉ.  ఆనరనాథుం డిట్లనియె; 'నశ్వములం బరికించి యున్మియిం 
పేని తురంగశాలలకు నెల్లను ముఖ్యుండవై తదీయ నా 
నా నియత ప్రకార కరణంబుల. ద్రిమ్మరుచున్న వారి ము 
న్నేనెటు లట్ల నీ వరసి యిచ్చమెయిం బనిగొమ్ము నెమ్మితోన్‌.' 272 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఆ నరనాథుండు= విరాటుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అశ్యములన్‌= గుర్రాలను; పరికించి+ఉన్కి= 
పర్యవేక్షిస్తూ ఉండటం; ఇంపు+ఏని= ఇష్టం అయితే; తురంగ శాలలకున్‌+ఎల్లను= గుర్రాల శాలలన్నిటికి; ముఖ్యుండవు+ఐ= 
'ప్రధానాధికారివై; తదీయ= ఆ అశ్వశాలలకు సంబంధించిన; నానా= అనేకాలయిన; నియత(ప్రకార= నియమిత విధానాలతో 
కూడిన; కరణంబులన్‌= పనులలో; (త్రిమ్మరుచున్‌+ఉన్న= తిరుగుతున్న; వారిన్‌= వారిని; మున్ను= పూర్వం; ఏన్‌= నేను; 
య. 5 డ్‌ 5 a 5 న 5 నన ౪“ అ = 
ఎటులు= ఏవిధంగానో; అట్టు+అ= అట్లే; నీవు= నీవు; అరసి= పర్యవేక్షించి; ఇచ్చమెయిన్‌= నీ ఇష్టం వచ్చినట్టు; నెమ్మితోన్‌= 
(ప్రేమతో; పని+కొమ్ము= పనిచేయించుకొనుము. 


తాత్సర్యం: విరాట మహారాజు ఈ విధంగా అన్నాడు - 'అశ్చపరిరక్షణమే స కిష్టమయితే అశ్వశాల లన్నిటికీ 


'ప్రధానుడవుగా ఉండుము. నేను అశ్వపాలకులను ఏవిధంగా చూచేవాడినో ఆ రకంగానే నీవూ చూడుము. ప్రీతితో 
వాళ్ళచేత పనులు చేయించుకొనుము. 


విశేషం: నకులుడిని నియోగించటంలో మూలంలో లేని ఎన్నో విశేషాలను సమకాలీన ప్రభుత్వ పరిజ్ఞానంలో నుండి ఎన్నుకొని 
ఇందులో సందర్భోచితంగా తిక్కన నిబంధించాడు. అతడు మనుమసిద్దికి మహామంత్రి కదా! విరాటుడికి అశ్వశాలలు ఎన్నో 
ఉన్నాయి. వాటి అన్నిటి మీదా నకులుడు సర్వాధికారి. ప్రభుత్వంలో పలురకాల బాధ్యతలు నిర్వహించే వారు-వాహనాలైన 
అశ్యాలను అనేక ప్రయోజనాలకు ఉపయోగించుకొంటారు. వారు ఆయా పనులమీద తిరుగుతూ ఉంటారు. వారందరినీ కనిపెట్టి 
చూచి ఎవరిని ఏవిధంగా వినియోగించుకొనాలో, గౌరవించాలో, జీత బత్తేలిచ్చి పోషించాలో రాజే స్వయంగా చూచుకొనేవాడు. ఇక 
ఆ అధికారాలను నకులుడికి దత్తం చేశాడు విరాటుడు. రాజు తన బాధ్యతలను దత్తం చేసి ఏర్పాటు చేసిన ఉన్నత పదవి 
నకులుడిది అని (గ్రహించాలి. (సంపా.) 


క. అని చెప్పి యధిక సమ్మా। నన పూర్వము గాగ మత్స్య నరపతి మాద్రీ 

తనయు. దగ నిల్పె నాతండు | తనమది. బ్రియమందె; నతని తమ్ముం డంతన్‌. 273 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని చెప్పి; అధిక సమ్మానన పూర్వము+కాంగన్‌= ఎక్కువ గౌరవ పూర్వకం అయ్యే విధంగా; మత్స్య 
నరపతి= మత్స్య రాజు అయిన విరాటుడు; మాద్రీతనయున్‌= మాద్రి కొడుకు అయిన నకులుని; తగన్‌= తగిన విధంగా; 
నిల్పెన్‌= ఆస్థానంలో ఉంచాడు; అతండున్‌= ఆ నకులుడూ; తనమదిన్‌= తన మనసులో; ప్రియము+అందెన్‌= (పీతి చెందాడు; 
అంతన్‌= అపుడు; అతని తమ్ముండు= నకులుని తమ్ముడు సహదేవుడు. 
తాత్పర్యం: అని చెప్పి, విరాట మహారాజు మాద్రి కొడుకు అయిన నకులుడిని గౌరవ పూర్వకమైన ఆస్థానంలో 
ఉంచాడు. నకులుడు తన మనసులో సంతృప్తి చెందాడు. తరువాత నకులుని తమ్ముడు సహదేవుడు- 


సహదేవుండు గోపవేషంబున విరటు. గొల్వ వచ్చుట (సం.4-9-1) 
క. భావన శాంతత్వము నిజ । భావంబున నూషలతయు. బ్రకటంబులు గా 
నా విధుండు మనుజవేషుం । డై వచ్చెనొ? శిఖి శరీరి యయ్యెనొ? యనంగన్‌. 274 


ప్రతిపదార్థం: భావనన్‌= భావన చేత (ఎదుటివారికి తోచే విధంలో); శాంతత్వము= ప్రశాంతత; నిజభావంబునన్‌= తన మనసులో; 
ఊష్మలతయున్‌= తేజస్సూ; (ప్రకటంబులు+కాన్‌= స్పష్టం కాగా; ఆ విధుండు= ఆ చంద్రుడు; మనుజవేషుండు+ఐ= మానవాకారం 
ధరించిన వాడయి; వచ్చెనొ= వచ్చాడో?; శిఖి= అగ్ని; శరీరి= శరీరం కలవాడు; అయ్యెనా+అనంగన్‌= రూపు తాల్పాడో అన్నట్టు. 
తాత్సర్యం: పైకి చూస్తే ప్రశాంతత తోచేటట్లూ, మనసులో పరాక్రమ తేజస్సు ప్రకటిత మయ్యేటట్లూ ఉన్న సహదేవుడు 
ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా? లేదా అగ్నిదేవుడే ఆకారం తాల్ఫాడా? అన్నట్లు ఉన్నాడు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 125 
నిశేషం: అలం: ఉత్రేక్షు క్రమం. సహదేవుడు గోపవేషంతో వచ్చి విరాటుడి కొలువులో చేరిన ఘట్టాన్ని తీర్చిదిద్దిన విధం విశిష్టం. 
మూలానికీ తెలుగు రచనకూ ఏమీ పోలికలు లేవు. ఈ ఘట్టం తిక్కన పునస్సృష్టి. “తమాయాన్త మభి ప్రేక్ష్య భ్రాజమావం నరర్శభవ్‌” 
(సం.4.9.2) అని మాత్రం మూలంలో ఉన్నది. తిక్కన చిత్రణ వేరు. పైకి చూస్తే ప్రశాంతభావం స్ఫురిస్తుంది. అందువలన 
భావించే వారికి ఆ చంద్రుడే మానవాకారం ధరించి భూమి మీదకు దిగివచ్చాడా! అని అనిపిస్తాడు. అతడి మనసులో కార్చిచ్చు. 
అందువలన అగ్నిదేవుడే ఆకారం తాల్చాడా అన్నట్టు అనిపిస్తున్నాడు. విరుద్ద గుణాల విచిత్ర సమ్మేళనం విశిష్ట వ్యక్తుల స్వభావం. 
అతడి ఆకారం చూస్తే ఆకర్షణతో దగ్గరికి పోవాలనిపిస్తుంది. అతడి అంతస్తేజం కొంతభయాన్ని కలిగిస్తుంది. సుందర తేజస్సు 
అతడి రూపునే కాక, స్వభావాన్నికూడా వ్యంజింప చేస్తున్నది. విధిచేత సేవకు వచ్చాడే కాని అభిమాన ధనుడైన సహదేవుడు 
లోలోన ప్రజ్వలిస్తున్నాడని ధ్వని. ఇందులో ఉ(త్రేక్షాలంకారం సాభిప్రాయం. శాంతత్య్వాన్ని చంద్రుడితో, ఊష్మలతను అగ్నితో 
క్రమంగా అన్వయించటంలో క్రమాలంకారం కూడా ఉన్నది. (సంపా.) 


క. తలుగుల పొది యొక దెసం బె; య్యల దామెన యొక్కవలన ననువై యుండన్‌ 

మొల మోపి పెక్కుచుట్లన్‌ । బలు ద్రాటం జుట్టి గోపభావం బలరన్‌. 275 
ప్రతిపదార్థం: తలుగుల పొది= పలువుల కట్ట; ఒక దెసన్‌= ఒక ్రక్కనూ; పెయ్యల దామెన= పెయ్యదూడలను కట్టే త్రాడు; 
ఒక్కవలనన్‌= ఒక ్రక్కనూ; అనువు+ఐ ఉండన్‌= వీలుగా ఉండగా; పెక్కుచుట్టన్‌= ఎన్నో చుట్టను; బలుత్రాటన్‌+చుట్టి= 
బలమయిన (త్రాటితో కట్టి; మొలన్‌+మోపి= మొలలో దోపుకొని; గోపభావంబు= గొల్లతనం; అలరన్‌= ఒప్పగా. 
తాత్పర్యం: ఒక (ప్రక్క పలుపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల 'త్రాళ్ళు, ఎన్నోచుట్టు చుట్టిన ఒక పెద్దత్రాడు 
మొలలో దోపుకొన్న వేషం గొల్లతనాన్ని స్పష్టం చేస్తూండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: సహదేవుడు చక్కని గోపాలుని వేషం కట్టి, గొల్లవానివలెమాట్లాడుతూ విరాటుని వద్దకు వచ్చినట్టు మూలంలో ఉన్నది. 
అ ౧M ౧ యు ౧ 


కాని. ఆ వేషం వివరాలు లేవు. పాండవులకు ఆయా వేషాలూ, ఆహార్యాభినయం ధర్మదేవుడు 'ప్రసాదించినవి. అందువలన 
తిక్కన వాటిని తప్పకుండా వర్ణించాడు. గొల్లవాని వేషంలో మూడు రకాలైన తాళ్ళు అలంకారాలుగా అమరాయి. ఒకటి పశువులను 
కట్టి వేయటానికి ఉపయోగించే పలుపులమూట ఒకవైపు. పెయ్యదూడలను నిలువరించటానికి ఉపయోగించే సన్నని తాళ్ళ చుట్టలు 
మరొకవైపు. నీరు తోడటానికీ. పశువులను పలుపువేసి దూరంగా మేతకు పంపి అవి తప్పిపోకుండా చెట్లకు కట్టివేయటానికి 
ఉపయోగపడే పెద్ద (త్రాడు నడుముకు కట్టుకున్న గొల్లవేషం వ్యాసుని నాటిది కాకపోవచ్చును. తిక్కన నాటిదని తప్పక చెప్పవచ్చును. 


ఈ వర్లనలు కవితలో జాతి వార్తలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సమకాలీన జీవన చిత్రాలను తనకవితలో ప్రతిఫలింపచేసి 
తెలుగుదనాన్ని పోషించటం తిక్కన రచనా శిల్పం. ఈ పద్యంలో గొల్లవేషంలోని సహదేవుడి స్థిరచిత్రం వర్లించబడింది. రాబోయే 
పద్యంలో చలచిత్రం (ప్రదర్శించబడుతున్నది. (సంపా.) 

చ. నునుసెలగోల చేకొని, మనోహర మౌ తన మేను రాజు చూ 

పును బ్రజచూడ్కులం దిగువ బుష్కరపత్ర నిభంబు లైన లో 

చనముల మూర్తి దెల్ప(గ ససంభ్రమతం జనుదెంచె నల్లన 

ల్లన వెడభీతి దో(ప జనులన్‌ వెగడయ్యెడు దృష్టి జూచుచున్‌. 276 


ప్రతిపదార్థం: నును= నున్నవి; సెలగోల= పసుల కాపరి కర్రను; చేకొని= ధరించి (చేత పట్టుకొని); మనోహరము+జా= 
అందమయిన; తన మేను= తన శరీరం; రాజు చూపును= విరాట మహారాజు యొక్క చూపును; (ప్రజ చూడ్కులన్‌= (ప్రజల 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 

దృష్టులనూ; తిగువన్‌= ఆకర్షించగా; పుష్కరప(త్ర= తామర రేకులతో; నిభంబులు+ఐన= సమానములయిన; లోచనములన్‌= 

కన్నులద్వారా; మూర్తి= చలాకీతనంతోకూడిన వర్చస్సు; తెల్పంగన్‌= చాటుతుండగా; ససంభ్రమతన్‌= తొట్రుపాటుతో; అల్లనల్లన= 
౧9 ౦౮ 

మెల్లగా; వెడభీతి= చిరుభయం; తో(పన్‌= కనిపించగా; జనులన్‌= ప్రజలను; వెగడు+అయ్యెడు దృష్టిన్‌= తడబడుతున్న చూపుతో; 

చూచుచున్‌= చూస్తూ; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: సహదేవుడు చేతిలో నున్నని పసుల కాపరి కర్ర పట్టుకొన్నాడు. అతడి సుందరాకారం గల శరీరం రాజు 
చూపును ఆకర్షిస్తున్నది. ప్రజల చూపులను కూడా ఆకట్టుకొంటూ ఉన్నది. తామరరేకులవంటి కళ్ళల్లో చలాకీతనం 
తొంగి చూస్తూ ఉన్నది. అతడి చూపులలో అవ్యక్తభయం తొణికిస లాడుతూ ఉన్నది. తడబడే చూపులతో ప్రజలను 
చూస్తూ సహదేవుడు మెల్లగా వచ్చాడు. 

విశేషం: సెలగోల పసులకాపరి వేషానికే అలంకారం. దానికి తోడు సహదేవుడు సహజంగా అందగాడు. అది మనస్సులను 
హరించే అందం. రాజు, ప్రజలు అందుకే అతడిని అబ్బురపాటుతో చూచారు. వేషానికీ రూపానికీ పొంతన లేదని గమనించి 
వెగడుపడే దృష్టులు సారించారు. అట్లా వారు గ్రుచ్చిగ్రుచ్చి చూస్తుంటే సహదేవుడికి సంభ్రమం కలగటం సహజం. అజ్ఞాతవాస 
నియమంలో ఎవరైనా గుర్తిస్తే ప్రమాదం. అందుకే అతడికి వెడభీతి. బెదరు చూపులతో అతడు జనాన్ని చూస్తూ మెల్లమెల్లగా 


రాజు దగ్గరికి వచ్చాడు. ఎంతటి చైతన్య శీలమైన అభినయ శిల్పం! తిక్కన నాటకీయతకు దక్కిన చక్కని ఉదాహరణం, 
అలంకారాలు వాడకుండా అచ్చమైన అభినయంతో కవితను రక్తికట్టించటం తిక్కన నేర్పరితనం. (సంపా 


వ. ఇట్లు వచ్చి మత్స్యమహీవల్లభు నంతంతం జేరి వినయావనతుం డగుచు నిట్లనియె. 277 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వచ్చి= కొలువు కూటానికి దగ్గరలో ఉన్న (ప్రదేశానికి వచ్చి; మత్స్య మహీవల్లభున్‌= మత్స్య 
భూమికి అధిపతి అయిన విరాట మహారాజును; అంతన్‌+అంతన్‌= దగ్గర దగ్గరగా; చేరి= సమీపించి; వినయ+అవనతుండు+అగుచున్‌= 
వినయంతో వంగినవాడు జౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: పసుల కాపరి వేషంలో సహదేవుడు వచ్చాడు. విరాటుడిని మెల్లగా సమీపించాడు. వినయంతో నమస్కరించాడు. 
తదనంతరం ఈ విధంగా అన్నాడు. 


క “నీ పసుల గావ( బెట్టుము । భూపాలక! నన్ను; నేను బూని యరసినన్‌ 

గోపంక్తులు రుజవడ; వొరు । చేపడ వెన్నండును; డప్పి( జేడ్సడ వెచటన్‌. 278 
ప్రతిపదార్థం: భూపాలక!= భూమిని పాలించే ఓ రాజా!; నన్నున్‌= నన్ను; నీ పసులన్‌= నీ పశువులను; కావన్‌+పెట్టుము= 
రక్షించడానికి నియమించుము; నేను= నేను; పూని= ప్రయత్నించి; అరసినన్‌= పరిరక్షిస్తే; గోపంక్తులు= ఆలమందలు; రుజ+పడవు= 


రోగాల పాలుకావు; ఎన్నండును= ఏనాడుగాని; ఒరు చేపడవు= ఇతరులకు లోబడవు; ఎచటన్‌= ఎక్కడా; డప్పిన్‌= దాహంతో; 
చేడ్పడవు= బాధపడవు. 


తాత్సర్యం: 'రాజా! నీ ఆలమందను కాపాడటానికి నన్ను అధికారిగా నియమించుము. నా పర్యవేక్షణలో ఆలమందలకు 
రోగాలు అంటవు. ఇతరులు ఈ ఆలమందను లోబరచుకోలేరు. అలసట అసలు ఉండదు. దప్పికతో బాధపడవు. 


తే. తొటి(గు వోకుండ మెకములు గటివకుండ(। బాడి దటుయగకయుండ నాపాటి గొల్ల 
లిచ్చమెచ్చ, నీ దృష్టికి నెక గదుపు। నరయ నేర్తు; న న్నేలుము ధరణినాథ!' 279 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 127 


ప్రతిపదార్థం: ధరణినాథ!= భూపాలక!; తొఆంగు+పోకుండన్‌= పశువులు తప్పించుకొని పోకుండా; మెకములు= మృగాలు; 
కబివక+ఉండన్‌= కరవకుండా ఉండేటట్టు; పాండి తజుం/గక+ఉండన్‌= పాడిపాలు తగ్గిపోకుండా ఉండే విధంగా; నాపాటి గొల్లలు= 
నా వంటి (సాటివారైన) గోపాలకులు; ఇచ్చన్‌+మెచ్చన్‌= మనసులో మెచ్చుకొనే విధంగా; నీ దృష్టికిన్‌+ఎక్కన్‌= నీమనసుకు నచ్చే 
విధంగా; కదుపున్‌= ఆలమందను; అరయన్‌+నేర్తున్‌= పరిరక్షించగలుగుతాను; నన్నున్‌= నన్ను; ఏలుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: ఓ మహారాజా! నన్ను పసుల కాపరిగా ఏలుకొంటే పసులు తప్పిపోవు. క్రూరజంతువుల బారిన పడవు. 
పాడి తగ్గిపోదు. తోటి గొల్లలు మెచ్చుకొంటారు. నీవు కూడా మెచ్చుకొంటావు. అంతగా ఆలమందను కాపాడుతాను. 
నన్ను ఏలుకొమ్ము. 


నిశేషం: “మెప్పు” చేసేవారికి ఉత్సాహకారి. ఆ మెప్పు సమానుల మధ్య అయితే ఎంతో సముత్సాహాన్ని ఇస్తుంది. పైగా రాజే 
మెచ్చితే సాటివారిలో మరికొంత గౌరవం. పశు సంరక్షణలో తీసికొనవలసిన (ప్రాథమికాంశాలను ఏకరువు పెట్టి పశుశాస్త్ర విజ్ఞానాన్ని 
సహదేవుడు ప్రదర్శించి తన యోగ్యతను చాటుకొన్నాడు. 


వ. అనిన విరాటుండు పాండవావరజున కిట్లనియె. 280 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విరాటుండు= విరాట మహారాజు; పాండవ+అవరజునకున్‌= పాండవులలో చిన్నవానితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగానే విరాటుడు సహదేవుడితో ఇట్లా అన్నాడు. 


ఉ. “ఎక్కడి మాట? గొల్లతన మించుకయేనియు లేదు నీ దెసం; 

జక్కని మేను నీ గజఖువ చందనము. గాంతియు. జూడవచ్చినన్‌ 

నిక్కున మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులం 

దొక్క మహానుభావు తనయుండవు గావలయున్‌ నరోత్తమా!' 281 
ప్రతిపదార్థం: నర+ఉత్తమా!= నరులలో ఉత్తముడవయిన వాడా!; ఎక్కడి మాట?= ఇది యెక్కడి మాట?; నీదెసన్‌= నీ దగ్గర; 
గొల్ల తనము= గొల్లతనం; ఇంచుక+ఏనియున్‌+లేదు= కొంచెం కూడా లేదు; చక్కని మేను= అందమయిన శరీరం; నీ గణువ 
చందమున్‌= నీ గాంభీర్యం; కాంతియున్‌= కాంతి; చూడవచ్చినన్‌= చూస్తే; నిక్కువము= నిజంగా; ఈవు= నీవు; సూర్య= 
సూర్యుని యొక్క; శశి= చంద్రుని యొక్క; నిర్మల= కళంకంలేని; వంశజాలు+ఐన= వంశంలో పుట్టిన; రాజులందున్‌= రాజులలో; 
ఒక్క మహా+అనుభావు తనయుండవు= ఒక గొప్ప మహారాజు కుమారుడివి; కావలయున్‌= అయి ఉంటావు. 


తాత్సర్యం: ఎక్కడి మాట లివి? నీలో గొల్లతనం కాసంతయినా లేదు. నీ శరీరం చక్కగా ఉన్నది. నీలో గాంభీర్యం 
ఉన్నది. నీలో కాంతి స్పష్టమవుతూ ఉన్నది. బాగా ఆలోచిస్తే నీవు సూర్యవంశజుడివి కావచ్చును, లేదా చంద్రవంశజుడివి 
కావచ్చును. 


విశేషం: ఆకారాన్ని చూచి వ్యక్తిత్వాన్నీ, గుణసంపదనూ, అభిజాత్యాన్నీ అలవోకగా చెప్పగల సూక్ష్మబుద్ది కలవాడు విరాటుడు. 
పాండవులను విశిష్టవ్యక్తులుగా గుర్తించి, ఆ వివేకాన్ని దాచుకొనకుండా బయటికి చెప్పిన నిర్మలచిత్తుడు. వారి యోగ్యతకు తగిన 
పదవు లివ్వాలని ముందుకు వచ్చిన ఉచితజ్ఞుడు. ఇది అతడి రాజనీతిలో ఒక భాగమని కొందరు భావిస్తారు. ఎదుటివారిని 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆకాళానికెత్తి ఆశలు చూపించి, ప్రలోభపెట్టి పరీక్షించటం ఆయన మొదట ప్రయోగించే సమ్మోహనాగస్రం. దానికి ఎదుటివారు 
లొంగితే వారిని అతడు అనుమానించవచ్చును. కాని, పాండవుల వల్ల ఆ పని జరుగలేదు. అంతేకాదు. పాండవులలోని లోవెలుగును 
చూచి, ఆకార వైభవాన్ని చూచి విరాటుడు ప్రభావితుడై స్పందించాడే కాని, అది రాజకీయం కాదు. సహదేవుడి ఆకృతి చూచి 
అతడు సూర్యచం|ద్రవంశజుడై ఉండాలని ఊహించాడు. సత్యానికి ఎంత దగ్గరగా అతడి అంచనా ఉండింది? అంతటి వివేకశాలి 
కూడా పాండవులను గుర్తించలేకపోయాడు. ధర్మజుడి కొలువులో పనిచేసిన అయిదుగురు ఒకేనాడు తన కొలువులో చేరటానికి 
రాగా వారిని వరుసగా చేర్చుకొన్న విరటుడికి “ఈ అయిదుగురు ఎవరు?'-అనే ప్రశ్న స్ఫురించలేదు. అతని కొలువులో ఉన్న 
జనులకు కూడా ఆ ఆలోచన రాలేదు. అది ధర్ముడి వరప్రభావం. పాండవుల కున్న దైవకవచం అడుగడుగున ధ్వనింపబడటం 
విరాటపాత్ర చిత్రణలోని ప్రబంధ ధ్వని (సంపా) 


ఆ. వలయు పదవియందు నిలిచి నా రాజ్యమం । తయును జక్క బెట్టి నయము విక్ర 
మంబు నడపు నంత మానిసివై యుండి । కుచ్చితంపు బ్రదుకు గోర దగునె? 282 


ప్రతిపదార్థం: వలయు= నీ ఇష్టం వచ్చిన; పదవి+అందున్‌= పదవిలో; నిలిచి= కుదురుకొని; నా రాజ్యము+అంతయునున్‌= నా 
రాజ్యమంతా; చక్కన్‌+పెట్టి= చక్కజేసి; నయము= నీతి; విక్రమంబు= పరాక్రమం; నడపునంత= నడిపించగలిగినంత టి; 
మానిసివి+ఐ= సమర్గుడవయి ఉండి; కుచ్చితము+(బ్రదుకు= హీనమయిన (బ్రదుకు; కోరన్‌+తగునె?= కోరడం న్యాయమా? 


తాత్పర్యం: నీ కిష్టమైన పదవిలో కుదురుకొని నా రాజ్యాన్నంతా చక్కబెట్టి నయనీతి పరాక్రమాలను ప్రదర్శించగలిగిన 
సమర్హుడవై ఉండికూడా, ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరట మెందుకు? 


విశేషం: నీతి అనే మాట మంతత్రాలోచనాన్ని తెలియజేస్తుంది. పరాక్రమం సమర నైపుణ్యాన్ని స్పష్టం చేస్తుంది. తగిన వ్యక్తికి తగిన 
పదవి ఇవ్వటం అవసరం. అట్లా ఇవ్వకపోవటం అధికారి లోపం కూడా అవుతుంది. 


వ. ఉత్తమ వాహనంబులు, మహనీయాయుధంబులు నిచ్చెద; మత్స శదేశంబున భవదభిమతస్థలం బొసంగిద; 
మదీయ మండల సేనా పరిపాలనంబు సేసి వర్తిల్లుము. 283 

ప్రతిపదార్థం: ఉత్తమ వాహనంబులు= శ్రేష్టుయిన వాహనాలు; మహనీయ= గొప్పవయిన; ఆయుధంబులున్‌= ఆయుధాలను; 
ఇచ్చెదన్‌= ఇస్తాను; మత్స్యదేశంబునన్‌= మత్స్య దేశంలో; భవత్‌+అభిమత స్థలంబు+ఒసంగెదన్‌= నీకు ఇష్టమయిన (ప్రదేశాన్ని 
ఇస్తాను; మదీయ= నాదైన; మండల సేనా పరిపాలనంబు= మండల సేనలను పరిపాలించటం; చేసి= నిర్వహించి (బాధ్యత 
స్వీకరించి); వర్తిల్లుము= ఉండుము. 

తాత్సర్యం: నీకు ఉత్తమ వాహనాలు ఇస్తాను. (్రేష్టమయిన ఆయుధాలను ఇస్తాను. మత్స్యదేశంలో నీవు కోరిన ప్రదేశాన్ని 
కూడా ఇస్తాను. నా మండల సేనలను పరిపాలించుము.” 


క. అనవుడు( బాండు నృపాలక । తనయుండు మొక్కుచు విరాట ధరణీశున కి 
ట్లను 'హీనకులు(డ, బాలు(డ । మును నాగరికంపు( గార్యముల వెర వెటు(గన్‌. 284 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; పాండునృపాలక తనయు(డు= పాండురాజు కుమారుడయిన సహదేవుడు; విరాట 
ధరణీశునకున్‌= విరాట మహారాజుకు; (మొక్కుచున్‌= నమస్కరిస్తూ; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; హీనకులుండన్‌= 
తక్కువ కులం వాడిని; బాలు(డన్‌= బాలుడిని; మును= పూర్వం (ముందటి నుండి); నాగరికము+కార్యముల వెరవు= నాగరికపు 
పనుల తీరును; ఎజు(గన్‌= తెలిసిన వాడిని కాను. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 129 
తాత్సర్యం: అనగానే సహదేవుడు విరాటుడికి (మొక్కి ఇట్లా అన్నాడు. “రాజా! నేనేమో హీనకులుడిని. ముందెప్పుడూ 
నాగరికాలయిన పనుల తీరు తెన్నులు తెలిసిన వాడిని కాను. 


©. పసుల గాచి కాని బ్రదుక( గౌరవుల ప్రా(। తలము మున్ను; నేను ధర్మపుత్తు 
పశుగణంబు నెల్ల బాలింతు నమ్మహీ । వరుని చిత్తమునకు వచ్చువాండ. 285 


ప్రతిపదార్థం: పసులన్‌= పశువులను; కాచికాని బ్రదుకన్‌= కాచుకొంటూమా(త్రమే (బ్రతికేవాడను; మున్ను= గతంలో; కౌరవుల 
ప్రాతలము= కురువంశీయులైన రాజులయొక్క సేవకులం; నేను= నేను; ధర్మపుత్రు= యమధర్మరాజు కుమారుడయిన 
ధర్మరాజు యొక్క; పశుగణంబున్‌+ఎల్లన్‌= పశువుల మందలనన్నిటిని; పాలింతున్‌= రక్షించేవాడిని; ఆ+మహీవరుని చిత్తమునకున్‌= 
ఆ మహారాజు మనసుకు నచ్చే విధంగా; వచ్చువాండన్‌= ప్రవర్తించేవాదిని. 


తాత్పర్యం: గతంలో మేము కౌరవులకు సేవకులం. పశుగణాన్ని రక్షించే వాడిని. పశువులను కాపాడడం తప్ప మరే 
విధంగా (బ్రతుకలేని వాడిని. ఇంతకుముందు ధర్మరాజుయొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఆ 
మహారాజు మన్ననకు పా(త్రుడైనవాడిని. 


వ. తంత్రీపాలుం డనం బరంగిన వాండ; నా చేతం గ్రేపులు పురాణించుటం జేసి కొండొక కాలంబునన కదుపులం 
బెనుతు; నే నగునని కైకొనిన యాంబోతు పంచితంబు మూర్క్మొనినను, బైగాలి వీచినను గొడ్డునకైనం జూలు 
నిలుచు; నుంగిడి యదురు ద్రిక్కయను వానికి నా పేరు సెప్పినం జాలు; మటియును బసికి వలయు తెటింగు 
లెల్ల నెటుంగుదు; వేటొక్క పనికిం గాను గాని యే నీ వెంట నీ మనసు వడయం జాలుదు; నా వలనం 
బ్రయోజనంబు గొనవలయు నేని నొండుమాటలు దక్కి పసులం బరికింప నియోగింపుము.” 286 


ప్రతిపదార్థం: తంత్రీపాలుండు+అనన్‌= తంత్రీపాలుడు అనే పేరుతో; పరంగినవాండన్‌= వ్యవహరించబడిన వాడిని; నా చేతన్‌= 
నా చేతిలో (నా సంరక్షణలో); (క్రేపులు= దూడలు; పురాణించుటన్‌+చేసి= పెరుగటంవలన - పెరగడం వలన; కొండొక 
కాలంబునను+అ= కొద్ది కాలంలోనే; కదుపులన్‌= ఆలమందలను; పెనుతున్‌= పెంచుతాను; నేను+అగున్‌+అని= నేను 
“అవుతుంది” అని; కైకొనిన= స్వీకరించిన; ఆంబోతు= ఆంబోతు; పంచితంబు= మూత్రాన్ని; మూర్కొనినను= వాసన చూచినా; 
పై గాలి వీచినను= సై గాలి వీచినాా గొడ్డునకున్‌+ఐనన్‌= గర్భం రానే రాదు అని తేల్చి వేసిన దానికయినా; చూలు= గర్భం; 
నిలుచున్‌= నిలుస్తుంది; ఉంగిడి= పశువులకు వచ్చే రోగం; అదురున్‌+(త్రిక్క+అనువానికిన్‌= అదురుడు, తిరుగుడు అనే 
పశువుల రోగం వచ్చిన వాటికి; నా పేరు= నా పేరును; చెప్పినన్‌+చాలున్‌= చెప్పినాచాలు; మణియును= ఇంతే కాకుండా; పసికి= 
పశువులకు; వలయు= అవసరమయిన; తెజంగులు+ఎల్లన్‌= పద్దతులన్నీ; ఎణుంగుదున్‌= తెలుసు; వేజొక్క, పనికిన్‌= వేరే 
పనికి; కాను= తగినవాడిని కాను; కాని= అయినప్పటికి; ఏన్‌= నేను; ఈవెంటన్‌= ఈ పనిమీద; నీ మనసు= నీ మనసును; 
పడయన్‌+చాలుదున్‌= చూరగొంటాను; నా వలనన్‌= నావలన; ప్రయోజనంబున్‌= ఏదయినా ప్రయోజనాన్ని; కొనవలయున్‌+ఏని= 
చేయించాలనుకొంటే; ఒండు మాటలు+తక్కి= మరో రకమైన మాటలు వదలిపెట్టి; పసులన్‌= ఆవులను లేదా గోసంపదను; 
పరికింపన్‌= పర్యవేక్షణ చేయడానికి; నియోగింపుము= నియుక్తుడిని చేయుము. 


తాత్సర్యం: నా పేరు తంత్రీపాలుడు. నా “హస్తవాసి” మంచిది, అందుచేత దూడలు బాగా పెరుగుతాయి. అతి 
తక్కువ కాలంలో ఆలమందలను పెంచుతాను. నేను ఎంపిక చేస్తే ఆబోతు మూత్రం వాసన చూచినా, పైగాలి వీచినా 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొడ్డుటావులకు సైతం చూలు నిలవటం ఖాయం. ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్పితే దగ్గరికి 
రావు. పశువుల రకాలన్నీ నాకు తెలియును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం 'నేను నీ మనసుకు నచ్చే 
విధంగా నడుచుకొంటాను. నా వలన నీ కేమయినా ప్రయోజనం ఉన్నదనుకొంటే మరోమాట వద్దు. నన్ను పశుపాలనకు 
నియోగించుము”. 

నిశేషం: పశువులకు వచ్చే రోగాలు తగ్గించటానికి కొందరు మందులు, మంత్రాలు నేర్చి సిద్దులు సాధించటం మన దేశంలో 
కనపడుతుంది. పాము కాటుకు మంత్రాలు మందుకావటం. మం(త్రగాని పేరే ఒక్కొకసారి మంత్రంగా పనిచేయటం చూస్తాం. 
సహదేవుడు తాను అటువంటి వాడినని చెప్పుకొన్నాడు. అటువంటివాడు పశుగణాధ్యక్షుడుగా ఉంటే పశుసంపద భద్రంగా 


ఉండగలదనే విశ్వాసం విరాటునికి కలిగేటట్టు పలకటం ఇందులో విశేషం. ఆ మహిమ అంతా ధర్మజుని దయవలన కలిగిందని 
ధ్వని. (సంపా.) 


చ. అనుటయుు నెట్టకేలకు ధరాధిపు( డట్టుల కాక యంచు నా 

తని వదనంబు సూచి 'యుచితం బగునేని( బ్రియంబ యేని, నె 

ట్లును గురుకార్య వర్తనములున్‌ రుచియింపక యుండునేని, గో 

ధనముల కెల్ల రక్షణము. దత్సరతం దగ జేయు ముఖ్యతన్‌. 287 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఎట్టకేలకున్‌= చివరకు; ధరాధిపుండు= రాజు; అట్టుల కాక= అట్టే అగుగాక; అంచున్‌= 
అంటూ; అతని వదనంబు= అతడి ముఖం; చూచి= చూచి; ఉచితంబు+అగునేనిన్‌= తగినట్లయితే; ప్రియంబు+అ+ఏనిన్‌= 
ఇష్టమయితే; ఎట్టును= ఏవిధంగానూ; గురుకార్య వర్తనములున్‌= పెద్ద పనులలో ఉండటాలు; రుచియింపక+ఉండునేనిన్‌= 


ఇష్టం కాకపోతే; గోధనములకున్‌+ఎల్లన్‌= గో సంపదలకంతకూ; రక్షణమున్‌= కాపాడటాన్ని; తత్సరతన్‌= ఆసక్తితో; ముఖ్యతన్‌= 
ప్రాధాన్యంతో; తగన్‌+చేయుము= తగినవిధంగా చేయుము. 


తాత్సర్యం: సహదేవుడి వేడికోలును విరాటుడు విన్నాడు. చివరకు అట్టాగే అని అతడి ముఖం వైపు చూచాడు. సరేనన్నాడు. 
'నీకు సరి అనిపిస్తే, ఇష్టమైతే, పెద్ద పనులను చేపట్టటం ఇష్టం కాకపోతే, గోసంపదను (శ్రద్దతో ప్రాధాన్య బుద్దితో తగిన 
ల యలు యు యు (©) ఠా 

విధంగా రక్షించుము. 
క, మున్నుగల గోపవర్గము । నిన్నుం గని కొలిచి భక్తి నీ పనిసేయన్‌ 

మన్నన మానిసివై నీ । వున్నం గడు మేల కాక యొప్పమి గలదే? 288 
ప్రతిపదార్థం: మున్ను+కల= ముందుండే; గోపవర్గము= గోపాలుర సముదాయం; నిన్నున్‌= నిన్ను; కని= చూచి; కొలిచి= 
సేవించి; భక్తిన్‌= భక్తితో; నీ పని చేయన్‌= నీవు చెప్పిన పనిచేస్తూ ఉండగా; మన్నన మానిసివి+ఐ= గౌరవించ దగిన మనిషినై; 


నీవు= నీవు; ఉన్నన్‌= ఉండగా; కడున్‌= ఎంతో; మేలు+అ= మేలే; కాక= అంతే కాని; ఒప్పమి= (నీ సేవలకు) ఇష్టపడకపోవడం; 
కలదే?= ఉన్నదా? 


తాత్సర్యం: నా దగ్గర ఇదివరకే గోపాలురు ఉన్నారు. వారందరు నిన్ను కొలుస్తారు. భక్తితో నీవు చెప్పిన పని చేస్తారు. 
నీవు గౌరవంగా ఉంటే చాలా మేలే కాని, నీ సేవలకు ఇష్టపడకపోవడం ఉంటుందా?” (తప్పక అంగీకరిస్తాను) 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 131 

వ. అని పలికి యతని యభిమతంబు సలిపి నిలిపె; నట్లయ్యేవురును విరటుం గొలిచి నిలిచిరి; తదనంతరంబ. 
289 

ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటలాడి; అతనిన్‌= సహదేవుని; అభిమతంబు= కోరికను; సలిపి= తీర్చి; నిలిపెన్‌= 


(అతడు కోరిన పదవిలో) నిలిపాడు; అట్టు= ఆ విధంగా; ఆ+ఏవురును= ఆ అయిదుగురును; విరటున్‌= విరాట మహారాజును; 
కొలిచి= సేవించి; నిలిచిరి= నిలదొక్కుకున్నారు; తదనంతరంబు+అ= ఆపై. 


తాత్సర్యం: అని చెప్పి అతడి కోరిక తీర్చాడు. గోపాలకులకు ముఖ్యునిగా సహదేవుడిని ఉంచుకొన్నాడు. అట్టా పాండవులు 
అయిదుగురూ విరాటుడి కొలువులో చేరారు. అటు తరువాత. 


ద్రౌపది సైరంధ్రీవేషమున సుదేష్ణం గొలువ వచ్చుట (సం.4-8-1) 


క గారవమున నిజదేశా | చారముమై నల్లియున్న జడ యగు కబరీ 
భారంబు విచ్చి తుబుముగ । సైరంధ్రీ జాతివేష సముచిత భంగిన్‌. 290 


ప్రతిపదార్థం: గారవమునన్‌= గౌరవంతో; నిజదేశ+ఆచారముమైన్‌= తన దేశపు అలవాటును బట్టి; అల్లిఉన్న జడ+అగు కబరీ 
భారంబు= అల్లి ఉన్న జడ కల కేశపాశం; విచ్చి= విప్పి; సైరంధ్రీ జాతి వేష సముచిత భంగిన్‌= సైరంధ్రీజాతి వేషానికి తగిన 
రీతిలో; తుజుముగన్‌= కొప్పుగా ముడిచినట్టు. 


తాత్సర్యం: (ద్రౌపది తన దేశాచారం (ప్రకారం అల్లిన జడగల కేశపాశం అంతా విప్పి, సైరంధ్రీ వేషానికి తగినట్టుగా 
కొప్పుగా అమర్చటానికి అనువుగా చేసింది. 


క. వలపలి దిక్కున కించుక | మలంగంగా. దుటు మిడి, కుఖుమాపుడు( బుట్టం 

బలవడం గట్టి జరఠవ । ల్మలమున నెవ్వీ(గు(జన్ను(గవ గప్పి తగన్‌. 291 
ప్రతిపదార్థం: వలపలి దిక్కునకున్‌= కుడిప్రక్కకు; ఇంచుక= కొద్దిగా; మలంగంగాన్‌= ఒరిగేటట్టుగా; తుణుము+ఇడి= కొప్పు పెట్టి; 
కుణుమాపుడు పుట్టంబు= కొద్దిగా మాసిన చీర; అలవడన్‌+కట్టి= తగినట్టు కట్టి; జరఠవల్కలమునన్‌= ముదుక అయిన నార 
వస్త్రంతో; నెప్పీ(గు+చన్ను(గవన్‌= ఉన్నతమయిన కుచద్వయాన్ని; తగన్‌+కప్పి= తగునట్టు (పూర్తిగా) కప్పుకొని. 
తాత్సర్యం: సైరంధ్రి కుడివైపునకు కొద్దిగా ఒరిగేటట్టు కొప్పు అమర్చుకొన్నది. కొద్దిగా మాసిన చీర కట్టుకొన్నది. 
ముదుకైన నారవస్త్రంతో స్తనమండలం కప్పుకొన్నది. 


క  పరిచారికాత్వరేఖా । పరిణతి దనమేన నచ్చువడ భావనకుం 
దిరమై తలకొను నంతః। కరణముతో( బురము ద్రుపదకన్యక చొచ్చెన్‌. 292 
ప్రతిపదార్థం: పరిచారికాత్వరేఖా పరిణతిన్‌= పరిచారికా లక్షణపు పరిణామం; తనమేనన్‌= తన శరీరంలో; అచ్చుపడన్‌= స్పష్ట 


పడుతుండగా; భావనకున్‌= ఆ పరిచారికా భావం తన ఆలోచనయందు; తిరము+ఐ= నిశ్చితంగా; తలకొను= తాల్చేటటువంటి; 
అంతఃకరణముతోన్‌= మనస్సుతో; (ద్రుపద కన్యక= (ద్రౌపది; పురము చొచ్చెన్‌= పట్టణంలో (ప్రవేశించింది. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: [ద్రౌపది తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని స్పష్టపడేటట్టు చేసికొన్నది. దాసీభావాన్ని స్థిరంగా మనసులో 
నిలుపుకొని పురప్రవేశం చేసింది. 


వ. ఇట్లు సొత్తెంచి. 293 
తాత్పర్యం: ఇట్లా ప్రవేశించి. 


సీ. పటిమొయిల్‌ గప్పినం బాడథి నునుంగాంతి । గదలిన యమృతాంశు కలయు. బోలె. 
బెనుమంచు మీందం బర్విన వికాసము దప్పి। చెలువు గుందిన సరోజిని విధమున, 
ధూమంబు వొదివిన దుజింగలి మెటు(గులు । నల.గి మాసిన దీప కళిక పగిది, 
ధూళి పైంబొరసినం దొంగలించుట మాని । లావణ్య మెడలిన లతిక భంగి, 


తే. గంధకారికా వేషంబు కతన మూర్తి । యుజ్వలత్వంబు మజువడియుండ. బాండు 
తనయ మహిషి యంచితగతి. జనంగ రాజ । వీధి( బౌరజనంబు లవ్వెలంది6 జూచి. 294 


ప్రతిపదార్థం: పజమొయిల్‌= పెద్దమేఘం; కప్పినన్‌= కప్పివేయగా; పాడటి= పాడయిపోయి (మరుగునపడి); నును(గాంతి= 
మృదువయినకాంతి; కదలిన= తొలగిన (తగ్గిపోయిన); అమృత+అంశు-కలయున్‌+పోలెన్‌= అమృత కిరణుడయిన చంద్రుని కళవలె; 
పెనుమంచు= ఎక్కువ మంచు; మీందన్‌+పర్వినన్‌= మీద పడగా (కప్పగా); వికాసము+తప్పి= కాంతి తగ్గి; చెలువు= అందం; 
కుందిన= తరిగిన; సరోజిని విధమునన్‌= పద్మంవలె; ధూమంబు= పొగ; పొదివినన్‌= (క్రమ్మగా; తుజంగలి మెణుంగులు= 
ప్రసరించే కాంతి మెరుపులు; నలంగి= తగ్గి; మాసిన= మాసిపోయిన; దీపకళిక పగిది= దీపపుమొగ్గ వలె; ధూళి= దుమ్ము; 
సైన్‌+పొరసినన్‌= మీద (క్రమ్మగా; తొంగలించుట= (ప్రకాశించటం; మాని= మానివేసి (తగ్గి; లావణ్యము= కోమలత్వం; ఎడలిన= 
తరిగిన; లతిక, భంగి= తీగవలె; గంధకారికా వేషంబుకతన= సైరం(ధీ వేషం వలన; మూర్తి+ఉజ్ఞ్యులత్వంబు= శరీరకాంతి; 
మటువడి+ఉండన్‌= మరుగుపడి ఉండగా; పాండుతనయ మహిషి= పాండవుల రాణి (ద్రౌపది); అంచితగతిన్‌+చన(గన్‌= 
చక్కని గమనంతో రాగా; రాజవీథిన్‌= రాజవీథిలో; పౌరజనంబులు= పురజనులు; ఆ+వెలందిన్‌+చూచి= ఆమెను చూచి. 


తాత్సర్యం: (ద్రౌపది 'సైరంధ్రీ వేషంలో మేఘం (క్రమ్మటం చేత నిండుకాంతి తరిగిన చంద్రకళ వలె ఉన్నది. మంచు 
కప్పగా వికాసం లేక అందం తరిగిన పద్మంవలె ఉన్నది. పొగ క్రమ్మగా కాంతి తళుకులు తగ్గిన దీపశిఖవలె ఉన్నది. 
దుమ్ము పడగా నిగనిగలు తగ్గి లావణ్యం కొరవడిన తీగవలె ఉన్నది. ఈ వేషం వలన రూపంలోని ఉజ్జలత్వం 
మరుగున పడింది. అటువంటి వేషంతో కదలి వెళ్ళుతున్న ద్రౌపదిని పురజనులు చూచి. (ఇట్లా అనుకొన్నారు - 
రాబోయే పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: మాలోపమ. 'సైరంధ్రీ వేషం వలన ద్రౌపది యొక్క ఉజ్ఞ్యలత్వం మరుగుపడింది. జొజ్ఞ్వల్యం ఉత్తమ నాయికా 
లక్షణాలలో ఒకటి. “రూప సంపన్న దేహత్వ మౌజ్వల్యం పరికీర్యతే” అని ప్రతాపరుద్రీయకారుడు విద్యానాథు డన్నాడు. అంటే 
ద్రౌపది యొక్క రూపసంపద మరుగుపడినట్టయింది. ఆ రూపసంపదలోని నాలుగు గుణాలను వ్యంగ్యంగా పేర్కొంటూ అవి 
మరుగుపడిన విధాన్ని ఉపమాలంకార సుందరంగా వర్లించాడు తిక్కన. (ద్రౌపది రూపసంపద యొక్క మొదటి గుణం నును 
గాంతి” - అది చంద్రరేఖ ప్రసరించే వెన్నెలవలె మృదువుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ గుణం దట్టమైన మబ్బుతో కప్పబడినట్లు 
దృశ్యాదృశ్యమై పోయింది. రెండవ గుణం “వికాసం” - నిరంతరం నవనవోన్మేషంగా వికసిస్తున్నట్టుండే యౌవన విలాసం వికాసం. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 133 
వికాసమే అందంగా ఉండేది పద్మం. మంచువలన పద్మం వికసించటం మాని ముకుళించుకొంటుంది. అట్లాగే దాసీత్వభావం 
వలన ద్రౌపది జౌజ్జల్యం వాడిపోయి అందాన్ని కోల్ఫోయినట్లయింది. మూడవ గుణం 'తుజంగలి మెజుంగులు' - శరీర నైగనిగ్య 
లక్షణాలు. పొగ మూగటం వలన కాంతి మాసిన దీపపు మొగ్గవలె (అగ్నిశిఖవలె) ఆమె శరీర నైగనిగ్యం మాసిన చీర మొదలైన 
సైరం(్ర వేషాదుల వలన వన్నై తగ్గి కనబడింది. నాల్గవ గుణం “లావణ్యం” - శరీర కోమలత్వం. సైరంధ్రీ వేషం వలన దేహం 
ధూళిధూపరితమైన తీగవలె ఉన్నది. అంటే ఆమె శరీరానికున్న సహజ కోమలత్వం దుమ్ముకొట్టుకొని పోయినట్లయింది. (ద్రౌపది 
బొజ్జ ల్యం మరుగుపడిందే కాని మాయం కాలేదు. ఆ మరుగుపడిన మేని కాంతియే పౌరజనులకు ఆశ్చర్యం కలిగించింది. 
వరుసగా ఉపమాలంకారాలు వాడి సైరంధ్రీ రూపవర్లనం చేయటం వలన మాలవలె ఉపమాలంకారం భాసించటం చేత అలంకారం 
మాలోపమ. (సంపా.) 


ఉ. రోహిణి యొండె, నొండెను నరుంధతి గాక మనుష్య జాతియే? 
యీ హరిణాక్షి చెల్వమున యేడ్తెఐ చూడ్కుల నాంచికోల కా 
దాహితగౌరవం బగు; శుభాంగము తేజము. జూడ బుద్ది సం 
దేహము బొందుచున్నది; సతీజను లిట్టిరె యెజ్జగంబులన్‌!' 295 


ప్రతిపదార్థం: రోహిణి+ఒండెన్‌= రోహిణియో; అరుంధతి+ఒండెనున్‌= అరుంధతియో (అయి ఉండాలి); కాక మనుష్యజాతియే?= 
కాకపోతే (ఈమె) మానవజాతికి చెందిన (ప్రీయేనా?; ఈ హరిణ+అక్షి= లేడికన్నులవంటి కన్నులు గల ఈ (స్రీ; చెలుమున+ఏడ్తెజ= 
సౌందర్యముయొక్క, అతిశయం; చూడ్కులన్‌ నాంచికోల కాదు= చూపులను ఆకర్షించటమే కాదు; అహిత గౌరవంబు+అగున్‌= 
ఉంచబడిన గౌరవం కలది (గౌరవించాలని అనిపించేది) అవుతున్నది; శుభ+అంగము= ఈమె మంగళకరమయిన శరీరం 
యొక్క; తేజము+చూడన్‌= కాంతి చూస్తే; బుద్ది సందేహము పొందుచున్నది= బుద్దికి సందేహం కలుగుతున్నది; ఏ+జగంబులన్‌= 
ఏలోకాలలో అయినా; సతీజనులు= సాధ్వీమణులు; ఇట్టిర?= ఇట్టివారా? 


తాత్సర్యం: “ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని మానవకాంత మాత్రం కాదు. తన 
రూపాధిక్యం చేత చూపులను ఆకట్టుకొనటమే కాదు. అందరి గౌరవాన్నీ పొందుతున్నది. శుభప్రదమయిన ఆ శరీరకాంతి 
చూస్తే సందేహం కలుగుతున్నది. ఏ లోకాలలో అయినా ఇటువంటి సతీమతల్లులు ఉంటారా?” 


విశేషం: అలం: సందేహం. [ద్రాపదియొక్క మంగళకరమైన శరీరాన్నీ, ఆ శరీర కాంతినీ చూచిన పౌరులకు బుద్ధిలో సందేహం 
కలిగిందట! సందేహాలంకారాన్ని ప్రయోగిస్తున్నానని తిక్కన ముద్రగా (గుర్తుగా ఆ పేరే వాడి) చెప్పాడు. అనిశ్చయ జ్ఞానం 
సందేహం. సందేహం వలన ఏర్పడే అలంకారం సందేహం. వర్థ్యావర్థ్యాల సాధారణ ధర్మాలను మాత్రమే దర్శించి విశేష ధర్మాన్ని 
దర్శించకపోవటం వలన కలిగే అనిశ్చయభావం ఇందులో వర్షించబడుతుంది. (ప్రీముఖాన్ని చూచి ఇది పద్మమో చంద్రబింబమో 
నాకు నిర్ణయం కాలేదు - అని సందేహాన్ని వ్యక్తం చేయటం సందేహాలంకారం. ఈ పద్యంలో పౌరులు (ద్రౌపదిని చూచి ఇటువంటి 
సందేహమే పొందారు. సతీమణుల పేర్ల మీద ఆకాశంలో కనపడే ఉజ్ఞ్యుల నక్షత్రాలు రెండు. రోహిణి చంద్రబింబం (ప్రక్కన 
మిలమిలా మెరుస్తుంది. తన కాంతితో చూపరులను ఆకర్షిస్తుంది. అరుంధతి మినుకు మినుకుమని దర్శనమిస్తుంది. ఆమెను 
దర్శిస్తే పుణ్యం వస్తుందనే గౌరవభావాన్ని చూపరులకు కలిగిస్తుంది. ద్రౌపది కాంతిమతిగా, పుణ్యవతిగా కనబడుతున్నదని ధ్వని. 
ద్రౌపదీ శరీరకాంతి చూస్తే ఆమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి తప్ప మానవ జాతి(స్తీ అయి ఉండటానికి వీలు 
లేదు. ఏ లోకంలోనైనా ఇల్లాం(డ్రు ఇటువంటి సందేహాన్ని కలిగించే రూప వైభవం కలవారు ఉన్నారా? అని ఆశ్చర్యపోయారు 
పౌరులు. ఇందులో (ద్రౌపది ఎవరనే ప్రశ్నకు అనిశ్చయ జ్ఞానమే మిగులుతుంది. రోహిణీ అరుంధతుల సాధారణ ధర్మమే 
దర్శింపబడుతుంది తప్ప (ద్రౌపది యొక్క విశేషధర్మం వివేచింపబడదు. అందువలన ఇది సందేహాలంకారం. తిక్కన ఈ 
అలంకారాన్ని ఇక్కడ (ప్రజల భావనలో నిబంధించటం (ప్రకరణౌచిత్యం. (ద్రౌపది సైరంధ్రి వేషంలో మొదటిసారి ప్రజలముందుకు 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చింది. చూపరు లామెవేషం చూచి ఏమనుకుంటారో ఈ పద్యం సాక్ష్యం పలికింది. దీనినిబట్టి సుదేష్షగాని, కీచకాదులు కాని, 
మరెందరైనా కాని ఆమె (ద్రౌపదీత్వాన్ని గుర్తించలేరు. దేవాంగనయేమో అని సందేహంతో ఉండిపోతారు. ఆ భావమే ఆమెకూ, 
ఆమె అజ్ఞాతవాస వ్రతానికీ (శ్రీరామరక్ష ఇది చక్కని అలంకార ధ్వని. (సంపా 


వ. అనుచు నంతంతం జేరి. 296 
తాత్పర్యం: అనుకొంటూ దగ్గరికి వచ్చి. 


క. “నీ వెవ్వ, రేమి పనికై। యే వలనికి( బోవుచునికి యిది? నావుడు న 

ద్దేవియు సౌముఖ్యము స । ద్దావంబును దోంప నుచితభంగిం జెప్పెన్‌. 297 
ప్రతిపదార్థం: నీవు+ఎవ్వరు?= నీ వెవరవు?; ఏమి పనికై= ఏ పనిమీద; ఏ వలనికిన్‌= ఎక్కడకు; పోవుచున్‌+ఉనికి?= పోతూ 
ఉండటం?; ఇది; నావుడున్‌= అనగానే; ఆ+దేవియున్‌= ఆ (ద్రౌపదియు; సౌముఖ్యము= సుముఖత; సద్భావంబును+తోయన్‌= 
మంచి మనసు తోచేటట్లు; ఉచిత భంగిన్‌= తగిన రీతిగా; చెప్పెన్‌= చెప్పింది. 
తాత్సర్యం: 'నీ వెవరవు? ఏ పనిమీద ఎక్కడకి పోతున్నావు? అని అనగానే ఆ (ద్రౌపది సుముఖత, సద్భావమూ 
'ప్రకటితమయ్యేటట్లు (ఇట్లా) చెప్పింది. 
©. “ఏను గట్టువాలుదాన; నా కెవ్వరు । కడుపు కూడు వెట్టి, కట్టం జీర 

యిచ్చి సాకతమున నేలుదు రట్టి వా । రలకు( బనులు సేసి మెలగు బుద్ది. 298 
ప్రతిపదార్థం: ఏను= నేను; గట్టు వాలుదానన్‌= సైరంధ్రీ జాతి (స్త్రీని; నాకున్‌= నాకు; ఎవ్వరు= ఎవరయితే; కడుపుకూడు= 


తినడానికి తిండి; పెట్టి= పెట్టి; కట్టన్‌= కట్టుకొనడానికి; చీర= వలువ; ఇచ్చి= ఇచ్చి; సాకతమునన్‌= దయతో; ఏలుదురు= 
పోషిస్తారో; అట్టివారలకున్‌= అట్టివారికి; పనులు= పనులు; చేసి= చేసి; మెలంగు బుద్దిన్‌= (ప్రవర్తించే బుద్దితో. 


తాత్సర్యం: 'నేను సైరంధ్రిని. కూడు గుడ్డా నాకు చాలు. ఎవరు దయతో నన్ను పోషిస్తారో వారి దగ్గర పనులు 
చేయాలనే బుద్దితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: గట్టువాలు - అంటే పర్వతం వలె చలించనిది. పురుష సాంగత్యాన్ని కోరక ధైర్యంతో ఉండేదని వ్యుత్సత్యర్థం. 


క. వచ్చితి ననవుడు విని జను । లచ్చెరువును సందియంబు నడరెడు మదితో 
'నిచ్చెలువ గడుపు కూటికి । నెచ్చటనే నిలుచునట్టె! యిది పలుకగునే? 299 
ప్రతిపదార్థం: వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అనగానే; జనులు= (ప్రజలు; విని= విని; అచ్చెరువును= ఆశ్చర్యమూ; 


సందియంబున్‌= సందేహం; అడరెడు మదితోన్‌= కలిగే మనసుతో; ఈ+చెలువ= ఈమె (ద్రౌపది); కడుపుకూటికిన్‌= కడుపుకూటికి; 
ఎచ్చటన్‌+ఏన్‌= ఎక్కడయినా; నిలుచునట్టె= ఉంటుందంట!; ఇది= ఇది; పలుకు+అగునే?= నిజమయిన మాటేనా? 


తాత్సర్యం: అందుకే వచ్చాను.” అనగానే విని జనులంతా ఆశ్చర్యమూ, సందేహమూ కల మనసులతో “ఈమె 
కడుపుకూటికి ఎక్కడయినా ఉంటుందట! ఇది నమ్మదగిన మాటేనా?” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 135 

వ. అనుచుం గనుంగొనుచు ముసురుకొని చనుచుండం బాంచాల రాజనందన రాజమందిరంబు చక్కటికి 
నరుగు నవసరంబున. 300 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; కనుంగొనుచున్‌= చూస్తూ; ముసురుకొని= (క్రమ్ముకొని; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతుండగా; 


పాంచాల రాజనందన= పాంచాలదేశపు రాజు-కుమార్తె (ద్రౌపది); రాజమందిరంబు= రాజభవనం; చక్కటికిన్‌= దగ్గరకు; 
అరుగు+అవసరంబునన్‌= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: అంటూ ఆమెను చూచారు. ప్రజలు ఆమెను చుట్టుముట్టి నడుస్తున్నారు. అప్పుడు (ద్రౌపది రాజమందిరం 
దగ్గరకు వేళ్లే సమయంలో. 


క. ముదమొదవ రమ్యహర్మ్యము । తుది నిలువున. బ్రజయసఖులతోడ విహారా 

స్పదమగు నెలవున మెలంగెడు । సుదేష్ట తజ్జాలకముల. జూచెం బ్రీతిన్‌. 301 
ప్రతిపదార్థం: సుదేష్ల, ముదము+ఒదవన్‌= సంతోషం కలుగగా; రమ్య= అందమయిన; హర్మ్యముతుదినిలువునన్‌= మేడ చివరి 
అంతస్తునందు; ప్రణయసఖులతోడన్‌= తన్ను గాఢంగా అభిమానించే చెలికత్తెలతో; విహార+ఆస్పదము+అగు= విహరించడానికి 


యోగ్యమయిన; నెలవునన్‌= (ప్రదేశంలో; మెలగౌడు= సంచరించే; సుదేష్ల= ఆ విరాటమహారాజు భార్య అయిన సుదేష్ట్మ; 
తద్‌+జాలకములన్‌= ఆ మేడభాగంలోని కిటికీలగుండా; (పీతిన్‌+చూచెన్‌= సంతోషంతో చూచింది. 


తాత్సర్యం: విరాట మహారాజు పట్టమహిషి సుదేష్ల విహారంకొరకు ఆమె అనుగు చెలికత్తెలతో కలిసి మేడపైభాగంలో 
విహరిస్తూ ఉన్నది. ఆ మేడ కిటికీలగుండా సైరంధ్రిని ఆసక్తితో చూచింది. 


వ. ఇత్తెబంగున మత్స్యరాజమహిషి ద్రౌపది నాలోకించి కుతూహలంబున. 302 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; మత్స్యరాజమహిషి= మత్స్యరాజయిన విరాటుని పట్టపురాణి సుదేష్ల; (ద్రౌపదిన్‌= 
ద్రౌపదిని; ఆలోకించి= పరిశీలనగాచూచి; కుతూహలంబునన్‌= వేడ్కతో. 

తాత్పర్యం: ఈ విధంగా విరాటమహారాజు పట్టపురాణి సుదేష్ల ద్రౌపదిని చూచి కుతూహలంతో, (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. “ఎక్కడనుండి యెక్కడకు నేంగెడినో యిది యొక్కకాంత రూ 
పెక్కుడు; పెంపు సొంపు మన కేర్పడుచున్నది: దా వినీతయై 
స్రుక్కుచు నీచభామినుల చొప్పన. బల్కెడు€ బౌరులుం గడున్‌ 
వెక్కసమంది చూచెదరు; వేగమ తోడ్కొని రండు నెమ్మితోన్‌.” 303 


ప్రతిపదార్థం: ఇది= ఈమె; ఒక్కకాంత= ఒక్క స్త్రీ ఎక్కడనుండి= ఎక్కడనుండి; ఎక్కడకున్‌+ఏలౌడిన్‌+ఓ= ఎక్కడికి వెళుతుందో; 
రూపు+ఎక్కుడు= రూపం ఎక్కువ (అతిశయమయిన రూపం); పెంపు సొంపు= జౌన్నత్య సంపద; మనకున్‌= మనకు; 
ఏర్పడుచున్‌+ఉన్నది= స్పష్టమవుతూ ఉన్నది; తాన్‌= తాను; వినీత+ఐ= వినయవతి అయి; స్రుక్కుచున్‌= సంకోచభావం వ్యక్తపరుస్తూ; 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీచభామినుల చొప్పునన్‌= నీచమయిన పనులు చేసే స్త్రీల విధంగా; పల్కెడున్‌= మాట్లాడుతూ ఉన్నది; పౌరులున్‌= పురజనులు 
కూడా; కడున్‌= ఎంతో; వెక్కసము+అంది= ఆశ్చర్యపడుతూ; చూచెదరు= చూస్తున్నారు; వేగము+అ= వేగమే; నెమ్మితోన్‌= 
ఆదరంతో; తోడ్కొని రండు= వెంటబెట్టుకొని రండి. 


తాత్సర్యం: “ఈమె ఎక్కడనుండి ఎక్కడికి వెళ్ళుతున్నదో? ఒంటరి ఆడది. ఈమెలో అందం జౌన్నత్యం (హుందాతనం) 
కనిపిస్తూ ఉన్నాయి. అయినా సేవకురాలి వలె వినయంతో వంగి మాట్లాడుతూ ఉన్నది. పట్టణంలోని ప్రజలు కూడా 
ఎంతో వింతగా చూస్తున్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెంటబెట్టుకొని రండి. 


విశేషం: సైరంధ్రిని చూడగానే సుదేష్లకు కుతూహలం కలిగింది. దీనినే బౌత్సుక్యం అని కూడా అంటారు. సంచారిభావాలలో 
ఒకటి. గాఢమైన ఆసక్తి అని సామాన్యార్థం. “అధునైవాస్యలాభో మమాస్వితీచ్చా జౌత్సుక్యమ్‌” అని లాక్షణికు లంటారు. కాలవిలంబనం 
లేకుండా ఇప్పుడే నాకు ఇది లభించాలి అనే కోరిక యొక్క తీవ్రదశ కుతూహలం, లేదా జొత్సుక్యం. సైరంధ్రిని చూడగానే 
సుదేష్లకు జన్మాంతర సౌహృదరూపమైన (ప్రేరణతో కాని, ధర్ముడు పాండవుల కిచ్చిన వరం వలన కాని- అంటే దైవ(ప్రేరణతోకాని 
కుతూహలం కలిగింది. ఆ కుతూహలాన్ని వ్యక్తం చేసే వాచికాభినయమే ఈ పద్య నిర్మాణ రహస్యం. పద్యం చిన్న చిన్న 
వాక్యాలతో కాహళ సంధించిన విధంగా ఉంటుంది. అది తిక్కన పద్య శైలికూడా. కుతూహల భావావిష్కార క్రమం ఈ రచనలోని 
శిల్పం. 1. ఈమె ఎక్కడినుండి ఎక్కడికి పోతున్నదో? ఇది మొదట సుదేష్ల వేసిన (ప్రశ్న. బాటసారులను ఎవరు చూచినా మొదట 
తెలిసికొనదలచే వివరం ఇది. సుదేస్ల ఆ సంగతి తెలిసికొనటానికి మాత్రమే అడుగలేదు. ఆమె తన కొరకే వస్తే ఎంత బాగుంటుంది 
అన్న కుతుహలంతో అడిగినట్టున్నది. 2.ఆమె ఒంటరిగానే ఉన్నది. దానికి కారణ మేమిటో? అని పైకి ఆసక్తి ఆమె నాతో చెలిమి 
చేస్తుందేమో! అన్నది లోని ఆసక్తి 3. ఆమె చాల అందగత్తె, జొన్నత్య సంపదకూడా తనకు కనబడుతున్నది. ఆమెకు సమానంగా 
ఉన్న ఆ లక్షణాలు ఆమె ఉన్నత కులసంజాతగా తెలుపుతున్నవి. అటువంటి గుణాలు కల వనిత తనతో కలిసి ఉంటే బాగుంటుందని 
మనసులోని కుతూహలం. 4. అంతటి ఉదాత్తురాలు వినయంతో దాసీభావంతో అట్టా మాట్లాడుతున్న దేమిటి? దాని కేదో 
బలమైన కారణం ఉండి ఉండాలి. అది నేను తెలిసికొనాలి - అనే ఆసక్తి సుదేష్లకు కలిగింది. 5. ఒంటరిగా ఉన్న ఆడదానిని 
జనులు చాల వింతగా ఒక మాదిరిగా చూస్తారు. అది ఆమెకు మర్యాద కాదు. ఆమెకు ఆశ్రయ మిచ్చి రక్షించటం కులీననైన 
నాకర్తవ్యం అనుకొన్నది సుదేష్ట ఇన్ని లోన అనుకున్నది కాబట్టే చివరకు ఆదరంతో ఆమెను తొందరగా తీసికొని రండని 
చెలికత్తెలను పురమాయించింది. తిక్కన పాత్రలను ఆలోచిస్తూ మాట్లాడుతున్నట్లు చిత్రిస్తాడు. అది నాటకీయతలో ఒక శిల్పం. 
అటువంటి శిల్సానికి ఈ పద్యం మచ్చుతునక. (సంపా.) 


కు అని పలికి పనుప( బ్రౌఢాం । గన లిరువురు వోయి ద్రుపదకన్యకతో ని 
ట్లనిరి; 'విరాటుమహిషి నిను€। దనపాలికి( బిలువ( బంపె దయ పెంపెస6గన్‌.” 304 


ప్రతిపదార్థం: అని పలికి= అని పలికి; పనుపన్‌= సుదేష్ట పంపగా; ప్రాఢ+అంగనలు= నేర్చరులైన స్రీలు) ఇరువురు= ఇద్దరు; 
పోయి= కదలివెళ్ళి; (ద్రుపదకన్యకతోన్‌= (ద్రౌపదితో; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు; విరాటుమహిషి= విరాటుని రాణి; 
నినున్‌= నిన్ను; దయపెంపు+ఎసంగన్‌= దయ ఆధిక్యం అతిశయించగా; తన పాలికిన్‌= తన దగ్గరికి; పిలువన్‌= పిలుచుకొని 


రావటానికి; పంపెన్‌= ఆజ్ఞాపించింది. 


తాత్సర్యం: అని సుదేస్ల చెప్పి పంపింది. ఇద్దరు గడుసరివనితలు బయలుదేరారు. ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఇట్టా అన్నారు. 
'విరాటమహారాజు పట్టమహిషి సుదేష్టాదేవి దయతో నిన్ను తన దగ్గరకు తీసికొనిరమ శని పంపించింది.” 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 137 


విశేషం: సైరంధ్రి యొక్క వివరాలు తెలిసికొని రావటం వేరు. ఆమెను నిపుణంగా ఒప్పించి వెంట తీసికొనిరావటం వేరు. 
మొదటిపనికి ఎవరైనా చాలు. రెండపనికి ప్రాఢడాంగనలే కావాలి. కావలిసివస్తే తమ నేర్పరితనాన్ని (ప్రదర్శించి కార్యం సాధించుకొని 
రావాలి. అటువంటి చాతుర్యం కలవారిని ఇద్దరిని ఎన్నికచేసి పంపింది సుదేష్ష ఆమె కూడా నేర్పరి అనిపించుకొన్నది. (సంపా) 


వ. అనవుడు. 305 
తాత్పర్యం: అనగానే. 


క తన తలసీరయరసి య । వ్వనితారత్నంబు వినయవైభవము సతీ 
తను వొందిన చందంబున. । జనియెం గేకయసుతానుచారికలబడిన్‌. 306 


ప్రతిపదార్థం: తన తల+చీర= తన తలమీద కప్పుకున్న వస్త్రం; అరసి= సర్దుకుని; ఆ+వనితారత్నంబు= (స్త్రీలలో శ్రేష్టరాలయిన 
ఆ (ద్రౌపది; వినయవైభవము= వినయం యొక్క సంపద; సతీతనువు= పతివ్రతారూపం; ఒందిన చందంబునన్‌= పొందిన 
విధంగా; కేకయసుతా+అనుచారికలబడిన్‌= సుదేష్ల సఖుల వెంబడి; చనియెన్‌= లోపలికి వెళ్ళింది. 


తాత్సర్యం: (ద్రౌపది మేలిముసుగు సవరించుకొన్నది. వినయం స్త్రీ రూపం ధరించిందా అన్నట్టు ఆ ఇద్దరిచెలుల 
వెంబడి అంతఃపురంలోనికి వెళ్ళింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. వినయమే (ద్రౌపదీ రూపాన్ని తాల్చినట్టుగా భావించటం ఉత్రేక్ష. సుదేష్ల కేకయరాజు కుమార్తె. అంతః 
పురంలోనివారు రెండురకాలవారు. పరిచారికలు, అనుచారికలు పరిచారికలు. సేవలు చేసేవారు, అనుచారికలు అనునరించి 
తిరిగేవారు. సుదేష్ట మనోభావం తెలిసినవారు కావటంవలన వారు (ద్రౌపదిని తమవెంబడి తీసికొని రాగలిగారు. ద్రౌపదికూడా 
రావటానికి మారుపలుకకుండా ఒప్పుకొన్నది. మొదటి కారణం తన అవసరం. ఎక్కువకాలం ప్రజలనడుమ బజారులో ఉండరాదు. 
ఎవరైనా గుర్తించవచ్చును. అందువలన భద్రత కొరకు వెంటనే అంగీకరించింది. అంతేకాక అట్లా అంగీకరించటం రాణిపట్ట ఆమె 
చూపే వినయంగా తోస్తుంది. 


వ. ఇవ్విధంబునం జని సౌధంబు నుపరిభాగం బెక్కి. 307 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; చని= వెల్లి; సాధంబు+ఉపరిభాగంబు= మేడ పైభాగం; ఎక్కి= ఎక్కి. 
తాత్సర్యం: (ద్రౌపది అనుచారికలతో వెళ్ళింది. అంతఃపురసౌధం పైభాగం ఎక్కి (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ. పదతలంబుల కెంపు పరంగిన తలము కుం । కుమలిప్త మైన చందము వహింప, 

నంగంబు నునుంగాంతి యడరిన గోడలు । వేదులు మణిమయ విధము నొందం 


గనుంగవ మెటు(గులు గదిరిన ముందటి(। బుష్వోపహారంబు పొలుపుం దాల్బ, 
వేనలికప్పు పర్విన మీందు నీల దు। కూలంబు మేల్కట్టు కొమరు వడయం 


తే. దాను జొచ్చిన కతన మత్య్యక్షితీశు । నింట నిమ్మెయిం గ్రొత్తయొ ప్పెసక మెసంగ 
న మృహాదేవి యున్నెడ కల్లనల్ల(। బాండురాజతనూభవపత్ని యరిగె. 308 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదతలంబుల కెంపు= పాదాల అడుగుభాగాల ఎర్రదనం; పరంగిన= వ్యాపించిన; తలము= (ప్రదేశం; కుంకుమ 
లిప్తము+ఐన= కుంకుమతో పూయబడిన; చందము వహింపన్‌= రీతిని పొందగా; అంగంబు నునుంగాంతి= శరీరంయొక్క 
నున్నదనపు, మిసమిసలు; అడరిన= వ్యాపించిన; గోడలు= గోడలు; వేదులు= అరుగులు; మణిమయవిధమున్‌+ఒందన్‌= 
మణులు తాపించినతీరును పొందగా; కనుంగవ మెణు(గులు= కనుదోయికాంతులు; కదిరిన ముందజన్‌= (ప్రసరించిన 
ముందుభాగం; పుష్పు= పువ్వుల; ఉపహారంబు పొలుపున్‌+తాల్పన్‌= కానుకరీతిని ధరించగా; వేనలికప్పు= కొప్పునల్లదనం; పర్వినమీం 
దు= వ్యాపించిన పైభాగం; నీలదుకూలంబు= నల్లని పట్టువ(స్తం; మేల్కట్టు= పైన కట్టే చాందినియొక్క; కొమరు+పడయన్‌= 
అ re) ల లు రా లు 
అందాన్ని పొందగా: పాఠిడుతాజు తనూభవపత్ని= పాండురాజు కుమారులయిన పాండవులయొక్క భార్య అయిన (ద్రౌపది; 
తాను= తాను; చొచ్చినకతనన్‌= (ప్రవేశించటంవలన; మత్య్యక్షితి+ఈశు+ఇంటన్‌= మత్స్యదే శపురాజు విరాటుని ఇంటిలో; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; (క్రొత్త+ఒప్పు= కొత్తదయిన సౌందర్యం; ఎసకము+ఎస6గన్‌= అతిశయింపగా; ఆ+మహాదేవి= ఆ 
మహారాణి; ఉన్న+ఎడకున్‌= ఉన్నచోటికి; అల్లనల్లన్‌= మెల్ల మెల్లగా; అరిగెన్‌= వెళ్ళింది. 
CF C3 C3 లా 


తాత్పర్యం: ద్రౌపది పాదతలాలు ఎర్రగా ఉన్నాయి. అందుచేత నడిచేచోటంతా కుంకుమపూసినట్టు ఎర్రబడిపోతున్నది. 
ద్రౌపది శరీరం మిసమిసలాడుతూ ఉన్నది. అందుచేత ఆమె తిరిగేప్రదేశంలోని గోడలూ, అరుగులూ మణులు 
పొదిగిన విధంగా ప్రకాశిస్తున్నాయి. ఆమెకళ్ళల్లో కాంతులు మెరిసిపోతున్నాయి. వాటివలన ముందట పూలు చల్తినట్టుగా 
ఉన్నది. ఆమెజుట్టు నల్లగా ఉన్నది. ఆ కారణంవలన పైభాగం నల్లని పట్టుచాందినీకట్టుగా కనిపిస్తూ ఉన్నది. (ద్రౌపది 

అల ౧ ఎ C2 ల లు జ. 
అడుగుపెట్టగానే విరాటుడి అంతఃపురం (క్రొత్తసొంపులతో (ప్రకాశిస్తున్నది. ఈ విధంగా (ద్రౌపది సుదేష్ల ఉన్నచోటికి 
మందగమనంతో గంభీరంగా కదలివెళ్ళింది. 


విశేషం: అలం: ఉల్లాసం. తద్గుణం. ఉల్లాసాలంకారానికి - “ఏకస్య గుణదోషాభ్యా ముల్లాసోత_న్యస్య తౌ యది” - అని లక్షణం. 

౧ las కల్లి ౧ oa 
ఒకదాని గుణదోషాలచేత మరియొక దానికి గుణదోషాలు ప్రాప్తించినట్లు వర్ణిస్తే ఉల్లాసాలంకారం. (ద్రౌపది ఉల్లాసంగా సుదేష్ష 
అంతఃపురానికి వెళ్ళింది. దానిని తిక్కన అర్జాలంకారంతో తీర్చిదిద్దాడు. తాను ఆ అంతఃపురంలో అరుణిమ కారణంగా దానికి 
నూతనవిలాసం కలిగేటట్టు ప్రవేశించిందట. ఇది అలంకారోక్తి. దానిని విస్తరించటానికి సీసపద్యపాదాలు తిక్కన రచించాడు. 
ఆమె పాదాలు అడుగిడిన భవనతలంపై కుంకుమ పూసినట్టయింది. ఎజ్జనిగుణం ఎజ్జని గుణాన్ని ప్రాప్తింపచేసింది. అట్లాగే 
శరీర వైగనిగ్యం గోడలకు మణులకాంతుల సొంపును కలిగించింది. కన్నుల కాంతులు ముందు పూలుచల్లిన పొలుపును 
కల్పించాయి. నల్లని శిరోజాలకాంతి భవనం పైభాగాన నల్లనిచాందినీ కట్టిన అందాన్ని కలిగింపజేసింది. దాసీవేషంచేత కప్పబడిన 
(ద్రౌపది మేనికాంతియే ఇంతటి వైభవాన్ని (ప్రదర్శిస్తుంటే సుదేష్ణ తనకంటె మించిన కాంతిమతి వచ్చిందని ఆశ్చర్యపోకతప్పదు. 
అర్జాలంకారాన్ని సార్థకంగా వాడి జాదాత్త్యాన్ని, జొచిత్యాన్ని పోషించటం తిక్కన నైజం. ఇది స్రీ అంగాంగవర్లన మని కొందరు 
విమర్శిస్తారు. అది పొరపాటు. ఇది (ద్రౌపదియొక్క కాంతిగుణవైభవ (ప్రదర్శన వర్లనం. సుదేష్ల మనసులో అంకురించిన 
కుతూహలభావాన్ని కుసుమింపచేయటానికి తోడ్పడే విభావవిస్ఫూర్తి ఈ పద్యం. కొందరిందులోని అలంకారం తద్గుణమంటారు. 
'తద్దుణ స్వ్వగుణత్యాగా దన్యదీయ గుణ(గహ; అని తద్నుణ లక్షణం. ఒకటి స్వగుణాన్ని నడచి అన్యగుణాన్ని (గ్రహించడం 
తద్దుణం. ఇక్కడ “తలము” (నేల) స్వీయ వర్ల గుణాన్ని విడిచి, సైరంధ్రి పాదతలముల కెంపువర్ణాన్ని స్వీకరించింది. ఇట్లాగే 
మిగిలినవి. (సంపా.) 


వ. కేకయరాజనందనయును. 309 


తాత్పర్యం: కేకయ రాజకుమార్తె అయిన సుదేష్లకూడా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 139 
చ.  కనుంగొని గారవంబును మొగంబున. గేల. బురఃప్రసారముం 
దనువున నమ్రభావమును దంతమరీచుల సామి నిర్గమం 
బును దనలో. గడల్కొనంగ భూరితరాదరరేఖ, “నిందు ర.” 
మృనవుడు నంత నంత ద్రుపదాత్మజ సేరి వినీతి నిల్లినన్‌. 310 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; మొగంబునన్‌= ముఖంలో; గారవంబును= గౌరవం; కేలన్‌= చేతితో; పురఃప్రసారమున్‌= 
ముందుకు చాచడమూ; తనువునన్‌= దేహంలో (రూపంలో); నమభావమును= వినయస్వభావమున్నూ; దంతమరీచులన్‌= 
దంతకాంతులలో; సామినిర్గమంబును= సగం వెడలటమునూ; తనలోన్‌= తనలో (సుదేష్లలో); కడల్కొనంగన్‌= వ్యాపించగా; 
భూరితర= అత్యధికమయిన; ఆదరరేఖన్‌= ఆదరస్ఫూర్తితో; ఇందున్‌ రమ్ము= ఇటురమ్ము; అనవుడున్‌= అనగానే; 
(ద్రుపద+ఆత్మజ= (ద్రుపదుని కూతురు (ద్రౌపది; అంతన్‌+అంతన్‌= మెల్లమెల్లగా; చేరి= సమీపించి; వినీతిన్‌= వినయంతో; 
నిల్చినన్‌= నిలబడగా. 


తాత్సర్యం: సుదేష్ల ద్రౌపదిని చూచింది. సుదేష్ల ముఖంలో గౌరవం కనబడింది. చేతులు ముందుకు చాచింది. సగం 
కనబడీకనబడనట్లు దంతకాంతులు వ్యాపించాయి. ఆదరంతో దగ్గరికి రమ్మని పిలిచింది. మెల్లమెల్లగా ద్రౌపది ఆమె 
దరికి చేరి నిలబడింది. 


విశేషం: ఈ పద్యాన్ని ఈ విధంగా సంస్కరించటం యుక్తతరమనిపిస్తున్నది. ఇందులో నాలుగు జంటలున్నాయి. 1) గారవంబును- 
మొగంబును, 2) పురఃప్రసారమున్‌-కేలును, 3) నమభావమును- తనువును, 4) సామినిగ్గమంబును- దంతమరీచులున్‌- 
వీనిలో మొదటి పదముల చివరను” ద్వితీయార్థకం. రెండవపదముల చివరి 'ను” సముచ్చయార్హకం. ఇవి తనలో(సుదేష్లలో) 
కడల్తొనంగన్‌= కలుగగా- ఇది తెలుగు విశ్శవద్యాలయమూ, మున్నంగిశర్మా అంగీకరించిన పాఠం. మున్నంగిశర్మ తాత్పర్యం - 
చూచి, మొగము (పేమమును - పెద్దతనమును చేతులు ముందునకు చాచి కోలును (చాచికొనుటయు), తనువు ఇంచుక 
ముందుకు (మొగ్గతిలుటయు, పలువరుస మెయుంగులు సగము మాత్రము వెలువడుటయు తనలో (సుదేష్లలో) నెక్కొనంగా 
మిక్కిలి మన్నన భావముతో- ఇట 'గారవంబును మొగంబు” నిత్యాదులగు జతలు భాషాశైలీ ప్రయుక్తములు. ఇట్టివే యితర 
పర్వములందుం జూపట్టెడి - తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిలోని అధోనిర్దిష్ట సూచన గమనించదగినది (సంపా.) 


క. ఆపాదమస్తకము త । ద్రూపము వీక్షించుచుం గుతూహల మడరన్‌ 
భూపాల మహిషి యిట్లను । నా పొలంతుకతోడ నుచితమయ్యెడి భంగిన్‌. 311 


ప్రతిపదార్థం: భూపాలమహిషి= విరాటమహారాజు పట్టమహిషి సుదేష్ల; ఆపాదమస్తకము= కాలినుండి తలదాకా; తద్రూపమున్‌= 
ఆమె రూపాన్ని; వీక్షించుచున్‌= చూస్తూ; కుతూహలము+అడరన్‌= కుతూహలం కలిగేటట్టు; ఆ పొలంతుకతోడన్‌= ఆ (ద్రౌపదితో; 
ఉచితము+అయ్యెడి భంగిన్‌= తగిన రీతిలో; ఇట్టు+అనున్‌= ఇలా అన్నది. 


తాత్పర్యం: ఆమె రూపాన్ని ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో సుదేష్ల తగిన రీతిలో ద్రౌపదితో ఇట్లా 
పలికింది. 


విశేషం: పురుషుల వీక్షణాలకు (స్త్రీల వీక్షణాలకు తేడా ఉన్నది. స్రీలు ఒక్కచూపుతో అన్నిటిని ఆకళింపు చేసికొంటారు. సుదేష్ల 
ద్రౌపదిని పరిశీలించిన తీరు ఇటువంటిదే! 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. 'ఏదికులము? నామ మెయ్యది? యెవరి । దాన? వేమి పనికి బూని యిప్ప 
దెచటు బుద్దిందలంచి యేంగెద? వింతయు । నెటుంగం జెప్పుమాకు మెటు(గుంబోండి!' 312 


ప్రతిపదార్థం: మెబు(గు(బో(డి!= మెరుపుతీగవంటి శరీరం కలదానా!; ఏది కులము?= నీదేమి కులం?; ఏ+అది= ఏది; నామము= 
పేరు; ఎవ్వరి దానవు?= ఎవ్వరికి చెందినదానవు? ఏమిపనికిన్‌= ఏ పనికి; పూని= (ప్రయత్నించి; ఇప్పుడు= ఇప్పుడు; ఎచటు= న్‌ 
ప్రదేశాన్ని; బుద్దిన్‌+తల(చి= మనసులో అనుకొని; ఏలెదవు?= బయలుదేరావు?; ఇంతయున్‌= ఇదంతా; మాకున్‌= మాకు; 
ఎజుంగన్‌+చెప్పు= తెలిసే విధంగా మాకు చెప్పుము. 


తాత్సర్యం: 'నీకులం ఏది? నీ పేరేమి? నీవు ఎవరిదానవు? ఏ పనిమీద ఎక్కడకు వెళ్ళుదామని బయలుదేరావు? 
అంతా మాకు స్పష్టంగా చెప్పుము.” 


విశేషం: అపరిచితులను ప్రశ్నించే విధానం ఈ పద్యంలో కనిపిస్తుంది. నీవు ఎవ్వరిదానవు? అని అడగటంలో ఎవరి భార్యవనీ 
ఎవరి కూతురవనీ అడిగినట్టయింది. 


వ.  అనినవిని యాజ్ఞసేని యిట్లను; 'నేను సైరంద్రీజాతి సంభూత; నభిధానంబు మాలిని; పురుషపంచక సనాథనై 
యుండుదు; నొక్కకారణంబున నుద్ధతులగు విరోధులచేతం బతుల సన్నిధిం దలవట్టి యీడ్వంబడి, వనంబున 
కరిగి, వ్రతంబుమై వల్లభసహితంబుగా వన్యాహారంబులం గాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడపితి; నిటమీ( 
ద నియమాచరణంబునకు నొక్కసంవత్సరంబు గొంత కలదు. నీవు ధర్మవర్తిని వని వినుటం జేసి నానేర్లు 
పనులవెంట నీకడ నిలువం దలంచి యిందు వచ్చితి” ననవుడు సుదేష్ట యిట్లనియె. 313 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; యాజ్ఞసేని= (ద్రౌపది; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నది; నేను= నేను; సైరం(ద్రీజాతి 
సంభూతన్‌= సైరం(ధ్రీజాతిలో పుట్టినదానను; అభిధానంబు= పేరు; మాలిని= మాలిని; పురుషపంచక సనాథను+ఐ= అయిదుగురు 
పురుషులతో కూడినదాననై; ఉండుదున్‌= ఉంటాను; ఒక్క కారణంబునన్‌= ఒక కారణంవలన; ఉద్దతులు+అగు= 
బలవంతులయిన; విరోధులచేతన్‌= విరోధుల చేతిలో; పతుల సన్నిధిన్‌= భర్తల ఎదుట; తలపట్టి= తలపట్టుకొని (శిరోజాలు 
పట్టుకొని); ఈడ్వన్‌+పడి= లాగబడి; వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; వ్రతంబుమై= (వ్రతనియమంతో; వల్లభసహితంబుగాన్‌= 
పతులతో సహా; వన్య+ఆహారంబులన్‌ = అడవిలో దొరికే కందమూల ఫలాదులయిన ఆహారాలతో; కాలంబు= కాలాన్ని; కడపుచున్‌= 
గడువుతూ; (బ్రహ్మచర్యంబు= (బ్రహ్మచర్యాన్ని; నడపితిన్‌= ఆచరించాను (నిర్వహించాను); ఇటమీ(దన్‌= ఇకనైన; 
నియమ+ఆచరణంబునకున్‌= నియమాన్ని ఆచరించటానికి (నియమ సంపూర్తికి); ఒక్క సంవత్సరంబు= ఒక ఏడు; కొణంత= 
లోటు; కలదు= ఉన్నది; నీవు= నీవు; ధర్మవర్తినివి+ అని= ధర్మమార్గంలో నడచే దానివని; వినుటన్‌+చేసి= వినటంవలన; 
నానేర్చుపనుల వెంటన్‌= నాకు చేతనయిన పనులతో; నీ కడన్‌= నీ దగ్గర; నిలువన్‌+తలంచి= ఉండాలని అనుకొని; ఇందున్‌= 
ఇక్కడికి; వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అనగానే; సుదేస్ల= సుదేష్ట; ఇట్టు-+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: సుదేష్ల ప్రశ్నలను (ద్రౌపది అర్థం చేసికొన్నది. (ద్రౌపది ఇట్టా చెప్పింది - 'నేను సైరంధ్రీజాతిలో పుట్టాను. నా 
పేరు మాలిని. అయిదుగురు భర్తలతో ఉంటాను. ఒకానొక కారణంవలన అహంకారమతులయిన విరోధులు నా 
మగల ఎదుటే నన్ను జుట్టుపట్టి లాగారు. మగలతో అడవికి వెళ్ళాను. ఒక వ్రత నియమంచేత కందమూల ఫలాదులతో 
కాలక్షేపం చేశాను. (బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక నా నియమసంపూర్తికి ఒక ఏడు మాత్రం ఉన్నది. నీవు 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 141 
ధర్మపరురాలవని విన్నాను. నీ దగ్గరే ఉండాలనుకొన్నాను. అందుచేత ఇక్కడకు వచ్చాను. నా చేతనయిన పనులు 
చేస్తాను” అనగానే సుదేష్ల ఇట్టా పలికింది. 


క. “సుర గరుడ ఖచర విద్యా। ధర కిన్నర యక్ష సిద్ద తరుణులలో నీ 
వరయంగ నొక్కత వగు ది। ప్పురికిం జనుదేర( గతము బొంకక చెపుమా!' 314 


ప్రతిపదార్థం: సుర= దేవతలు; గరుడ= గరుడులు; ఖచర= ఖేచరులు-ఆకాశంలో సంచరించేవారు; విద్యాధరులు= విద్యాధరులు; 
కిన్నర= కిన్నరులు; యక్ష= యక్షులు; సిద్ద= సిద్దులు అనువారియొక్క; తరుణులలోన్‌= (స్త్రీలలో; నీవు= నీవు; అరయంగన్‌= 
బాగా ఆలోచించి చూస్తే; ఒక్కతవు+అగుదు(వు)= ఒక్కతవు అయి ఉంటావు? ఈ పురికిన్‌= ఈ నగరానికి; చనుదేరన్‌= 
రావడానికి; కతము= కారణం; బొంకక= అబద్దం ఆడకుండా; చెపుమా!= చెప్పుము!. 


తాత్సర్యం: దేవతల, గరుడుల, ఖేచరుల, విద్యాధరుల, కిన్నరుల, యక్షుల, సిద్దుల కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. 
ఈ నగరానికి రావడానికి కారణ మేమిటో అబద్దమాడకుండా చెప్పుము.” 


నిశేషం: మూలంలో సుదేష్ల (ద్రౌపదిని మానవాంగన అని నమ్మలేకపోయింది. దానికి ఆమె శరీర నిర్మాణ విశేషాలనే సాముద్రిక 
శాస్త మర్యాదతో వివరించి చెప్పింది. తిక్కన దానినంతా వదలివేశాడు. ఆ శ్లోకాలివి - 


“వైవంరూపా భవన్యేవ యథా వదసి భామిని | ప్రేషయన్తీవ వై దాసీ ర్జాసాంశ్చ వివిధాన్‌ బహూన్‌॥ 
నోచ్చ గుల్సా సంహతోరుస్రిగంభీరా షడున్నతా । రక్తా పంచసు రక్తేషు హంస గద్గద భాషిణీ॥ 
సుకేశీ సుస్తనీ శ్యామా పీనశ్రోణి పయోధరా । తేన తేనైవ సంపన్నా కాశ్మీరీన తురంగమీ ॥ 
అరాల పక్ష్మనయనా బింబోష్టీ తనునుధ్యమా । కంబు(గ్రీవా గూఢశిరా పూర్ణచంద్ర నిభాననా॥ 


(శారదోత్సలప్రాక్ష్యా శారదోత్సల గంధయా । శారదోత్సల సేవిన్యా రూపేణ సదృశీ శ్రియా) (సం.3.9. 9-12) 


క. అనుటయు దరహసితము మో । మునకు దొడవుగా(గ( బలుకు ముద్దియ 'యేంగృ 
ష్టునిదేవి సత్యభామకు(। బనిసేయుదు. దొల్లి, పిదప( బాంచాలికడన్‌. 315 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ముద్దియ= ముద్దరాలయిన (ద్రౌపది; మోమునకున్‌= ముఖానికి; దరహసితము= చిరునవ్వు; 
తొడవుకాంగన్‌= అలంకారం కాగా; పలుకున్‌= ఇట్లా అన్నది; తొల్లి= పూర్వం; ఏన్‌= నేను; కృష్ణునిదేవి= కృష్ణుని భార్య; సత్యభామకున్‌= 
సత్యభామకు; పని చేయుదున్‌= సేవలు చేస్తుండేదానిని; పిదపన్‌= తర్వాత; పాంచాలికడన్‌= (ద్రౌపది దగ్గర. 


తాత్పర్యం: అనగానే (ద్రౌపది ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వు ద్రౌపదికి అలంకారంగా అమరింది. 
'నేను ముందు కృష్ణుడి భార్య సత్యభామ దగ్గర, ఆ తరువాత (ద్రౌపది దగ్గర పనిచేస్తూ ఉండేదానిని” అని వివరణ 
నిచ్చింది. 


విశేషం: ద్రౌపది కూడా ధర్మరాజువలె దరహాసం చేసింది. ఎందువలన అంటే తాను దాదాపు అంతా దాచుకోకుండా చెప్పినా ఆమె 
నమ్మటం లేదు. (ద్రౌపదిగా గుర్తించటం లేదు. మానవవనితలో దైవవనితను దర్శిస్తూ మరేదో అపూర్వ విశేషాలను వినాలని 
సుదేష్ల కోరుతున్నది. అందుకు (ద్రౌపది నవ్వింది. (సంపా.) 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. తగవుమైంబరిచారికా ధర్మములకు । నెల్ల జాలి వర్తించితి(; దల్లి! వినుము 
నాకు బ్రాణంబు ప్రాణమై నన్ను( దన్న । కాగ భావించి యాదేవి గారవించు. 316 


ప్రతిపదార్థం: తల్లి!= అమ్మా!; వినుము= ఆలకించుము; తగవుమైన్‌= తగిన విధంగా; పరిచారికా ధర్మములకున్‌+ఎల్లన్‌= 
పరిచారికల పనుల కన్నిటికిని; చాలి= సమర్భురాలినై; వర్తించితిన్‌= (ప్రవర్తించాను; నాకున్‌= నాకు; ప్రాణంబు ప్రాణమై= (ప్రాణానికి 
ప్రాణమై; నన్నున్‌= నన్ను; తన్నున్‌+అ కాంగన్‌= తననే అనుకొనేటట్లు; భావించి= తలచి; ఆ దేవి= ఆ (ద్రౌపది; గారవించున్‌= 
గౌరవిస్తూ ఉండేది. 


తాత్సర్యం: 'పరిచారికల విధులు నాకు తెలుసు. పరిచారికలు చేసే పనులన్నీ చేశాను. ఆ పనులలో నేను సమర్ద్హురాలినై 
ప్రవర్తించాను. అమ్మా! వినుము. (ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా భావించి నేనే తాననుకొన్నట్టు ఆదరించేది. 


విశేషం: (ద్రౌపది సైరం(ిని ఏ విధంగా భావించేదో అట్లే సుదేష్టకూడా భావించాలని భావం. (సంసా 
వ. నీవును. 317 
తాత్సర్యం: నీవుకూడా. 


క. నీచము లయ్యెడు పనులకు । నా చాలమి యెటి(గి మన్ననకు( బాత్రముగా 
నీ చిత్తంబున. గైకొని; యాచారము తప్పకుండ నరయుము నన్నున్‌. 318 


ప్రతిపదార్థం: నీచములు+అయ్యెడు పనులకున్‌= తక్కువ రకపు పనులకు; నా చాలమి= నా అసమర్థత; ఎటి(గ= తెలిసికొని; 
మన్ననకున్‌= గౌరవానికి; పాత్రముగాన్‌= అర్హమయ్యేటట్లు; నీ చిత్తంబునన్‌= నీ మనసులో; కైకొని= స్వీకరించి; నన్నున్‌= నన్ను; 
ఆచారము తప్పకుండన్‌= నా సైరంధ్రీజాతి ఆచారం తప్పకుండగా; అరయుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: 'నీచమయిన పనులకు నేను తగను. ఈ విషయం నీవు తెలిసికొమ్ము. గౌరవమయిన పద్దతిలో నన్ను 
స్వీకరించుము. నా ఆచారము తప్పని విధంగా నన్ను ఏలుకొమ్ము. 


వ. అని యిట్లు దేవజాతి యను సందియంబు వాయం బలికి మటియును. 319 


ప్రతిపదార్థం: అని= అని; ఇట్టు= ఈ విధంగా; దేవజాతి+అను= దేవజాతి వనిత అనే; సందియంబు= సందేహం; పాయన్‌= 
తొలగేటట్టు; పలికి= మాటలాడి; మజీయును= ఆ తరువాత. 


తాత్సర్యం: తనను దేవజాతికి చెందిన దానినిగా సందేహిస్తూవున్న సుదేష్ణ అనుమానం తొలగేటట్టు (ద్రౌపది ఈ 
విధంగా పలికి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “కలపములు గూర్చ బహువిధ । తిలకంబులు వెట్ట వింత తెరువున6 బలు పు 
వ్వులు గట్టి కట్టి ముద్దుగ(। దల ముడువ(గ సరులు గ్రువ్వ( దద్దయు నేర్తున్‌.' 320 


విరాటపర్వము - ప్రథనూశ్వాసము 143 
ప్రతిపదార్థం: కలపములు= చందనాదులు; కూర్చన్‌= కలపటానికి; బహువిధ= రకరకాల; తిలకంబులు+పెట్టన్‌= తిలకాలు 
పెట్టటానికి; వింత తెరువునన్‌= కొత్తదయిన పద్దతిలో; పలుపువ్వులు= అనేక రకాలయిన పువ్వులు; కట్టికట్టి= చెండుకట్టి; ముద్దుగన్‌= 
తనకూ, ఇతరులకూ ముద్దువచ్చేటట్టు; తలన్‌+ముడువ(గన్‌= తలలో ముడవటానికి; సరులు= దండలు; (క్రువ్వన్‌= గుచ్చటానికి; 
తద్దయున్‌= మిక్కిలి; నేర్తున్‌= నేర్పాను. 
తాత్సర్యం: 'కలపాలు కలపటం తెలుసు. రకరకాలయిన తిలకాలు దిద్దటమూ తెలుసు. వింతవింతలుగా చెండ్లు 
కట్టటం, ముద్దుగా తలలో ముడవటం, దండ గుచ్చటం అన్నీ బాగా నేర్పాను.” 


మ. అనినం గేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై యిట్లనున్‌ 
“విను! నీ రూపము చూచి మా నృపతి యువ్విళ్లూరు; నే నెమ్మెయిం 
బనిగొందుం? దగ నింతులుం దగిలి నీపై. జూడ్కి నెక్కొల్సి నె 
మ్మనముల్‌ విసయమంద. జూచెదరు భామా! పల్ము లింకేటికిన్‌? 321 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; కేకయరాజనందన= కేకయదేశానికి రాజయిన వాడి కుమార్తె సుదేష్ల; ప్రభూత= ఎక్కువయిన; 
ఆశ్చర్య+ఐ= ఆశ్చర్యం కలదై; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; భామా!= వనితా!; విను= వినుము; నీ రూపమున్‌+చూచి= 
నీ అందాన్ని చూచి; మా నృపతి= మా రాజు విరాటుడు; ఉవ్విళ్ళూరున్‌= మనసులో కోరుకొంటాడు; నేను= నేను; ఏ+మెయిన్‌= 
ఏ విధంగా?; పని+కొందున్‌?= పనిచేయించుకొనగలను; తగన్‌= చక్కగా; ఇంతులున్‌= (స్త్రీలు కూడా; తగిలి= ఆసక్తలై; 
సిపైన్‌+చూడ్కి= నీమీద దృష్టిని; నెక్కొల్సి= నిల్పి; నెజ+మనముల్‌= నిండు మనస్సులు; విస్మయము+అందన్‌= ఆశ్చర్యపడే 
విధంగా; చూచెదరు= చూస్తారు; పల్కులు= మాటలు; ఇంకన్‌+ఏటికిన్‌?= వేరే ఎందుకు? 


తాత్సర్యం: ఆ మాటలు విన్న సుదేష్ట ఆశ్చర్యపడుతూ ఇట్టా అన్నది: 'భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళ్లూరటం 
E9 (36) ౧ 

ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్టా పనిచేయించుకొంటాను? ఆడవాళ్ళుకూడా నీ మీద చూపులు నిలిపి వింతగా 

చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు? 

విశేషం: మగవారి స్వభావాన్ని (స్త్రీలు ఎట్టా పసికట్టుతారో తెలియటానికి సుదేస్ల మాటలు చాలు. ఈ సందర్భంలో మూలంలోని 

సుదేష్లకంటె తిక్కన సుదేష్ల చాల నిబ్బరంగా, నిండుగా, హుందాతనంతో మాట్లాడింది. ఇంకా వేరే మాట లెందుకు? అనే 

వాక్యం మూలానికి కూడా వర్తిస్తుంది. సుదేష్ల సైరంధ్రి విషయంలో తన భర్తనే అనుమానించింది. తమ్ముడైన కీచకుడిని శంకించలేదు. 


కీచకుడు చెప్పినమాట వింటాడు. అతడిని సులభంగా అదుపులో పెట్టవచ్చు ననుకున్నదో ఏమో! అదీగాక మొదట భర్తలనే 
అనుమానించటం స్త్రీల స్వభావం. 


క. దుర్దర యగు నిను6 గర్కటి । గర్భము ధరియించునట్లు గైకొని నాకై 
నిర్జర విధ్వంసదశా । విర్థావము దెచ్చుకొనుట వెరవై యున్నే” 322 


ప్రతిపదార్థం: దుర్భర+అగు= భరించడానికి సాధ్యంకాని; నినున్‌= నిన్ను; కర్కటి= ఆడపీత; గర్భము= కడుపును; ధరియించునట్టు= 
మోసేవిధంగా; కైకొని= స్వీకరించి; నాకై= నా కొరకు; నిర్భర= అధికమైన; విధ్వంస, దశా+ఆవిర్భావము= వినాశమనే అవస్థ 
యొక్క పుట్టుక; తెచ్చుకొనుట= కొనితెచ్చుకొనటం; వెరవు+ఐ+ఉన్నే?= తెలివి అవుతుందా? 


తాత్సర్యం: నిన్ను భరించడం చాల కష్టం. పీతగర్భం వంటిదే నీ రక్షణ. నా సంపూర్ణ వినాశనం నేనే కొనితెచ్చుకొనటం. 
అది తెలివయిన పని కాదు” 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. ఎండ్రకాయ గర్భం చిత్రమయింది. (తేలు-ఎండ్రకాయ తప్ప) ఇతర ప్రాణులలో ప్రసవం సాధారణంగా 

తల్లికి బిడ్డకు క్షేమకరం. కాని, ఎండ్రకాయ పిల్లలు పొట్ట (బ్రద్దలు కాగా బయటికి వస్తాయి. తల్లి చనిపోతుంది. కొన్ని కడుపులో 
క యి య ట్‌ యు లు అవి ర్‌ు 

దాచుకోవచ్చును. కొన్ని దాచుకోవటం కష్టం. అట్టాగే ద్రౌపదీ రక్షణం స్వీయవినాశనానికే దారితీస్తుందని భావం. 


ఆ. అనిన 'నీ తలంచినట్ల కా; దేర్పడ । వినుము! నాదు పతులు వెరవు లావు 

నలఘు విక్రమంబుం గలుగు గంధర్వు; లే। మటిరు నన్ను నొక్కమాత్ర యైన. 323 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; నీ తలంచినట్ల కాదు= నీవు అనుకున్నట్టు కాదు; ఏర్పడన్‌= స్పష్టంగా; వినుము= ఆలకించుము;నాదు 
పతులు= నా భర్తలు; వెరవు= ఉపాయం; లావు= బలం; అలఘు విక్రమంబున్‌= గొప్ప పరాక్రమం; కలుగు= కలిగిన; గంధర్వులు= 
గంధర్వులు; ఒక్కమా(త్ర+ఐనన్‌= ఒక్క క్షణమయినా; నన్నున్‌= నన్ను; ఏమణురు= ఏమరుపాటు లేక జాగ్రత్తగా చూస్తారు. 
తాత్సర్యం: ఆ మాటలు వినిన తరువాత ద్రౌపది ఇట్లా అన్నది. “నీవు అనుకొన్నట్టు కానే కాదు. నాభర్తలు సామాన్యులు 
కారు. ఉపాయం తెలిసినవారు. బలం కలవారు. దీనికితోడు పరాక్రమం కలవారుకూడా. ఒక్క నిమిషమయినా 
నావిషయంలో పరాకుగా ఉండరు. 


క. నీచమతి నన్ను నెవ్వండు | సూచిన నా రాత్రిలోన( జూతురు దెగందా 

రా చపలు హరిహరాదులు | గాచిన బలవిక్రమము లఖర్వములైనన్‌. 324 
ప్రతిపదార్థం: నీచమతిన్‌= నీచమయిన బుద్దితో; నన్నున్‌= నన్ను; ఎప్వండు= ఎవ్వడు; చూచినన్‌= చూసినప్పటికీ ఆ చపలున్‌= 
ఆ చంచలబుద్దికలవాడిని; హరిహర+ఆదులు= విష్ణువు శివుడు మొదలయినవారు; కాచినన్‌= రక్షించినా; (అతనికి); 


బలవి[క్రమములు= బలపరాక్రమాదులు; అఖర్వములు+అయినన్‌= మొక్కవోనివి అయినా; ఆ రా(త్రిలోనన్‌= అదే రాత్రిలో; 
తెగన్‌+చూతురు= అంతమొందిస్తారు. 


తాత్సర్యం: నన్ను ఎవడయినా నీచబుద్దితో చూసినట్లయితే, నా పతులు ఆ నీచుడిని ఆ రాత్రే నరికివేస్తారు. వారిని 
హరిహరాదులు రక్షించినా సరే! వారికెంత బలమూ, విక్రమమూ ఉన్నా సరే! 


విశేషం: ఈ వాక్యాలు భావి కీచకవధను సూచిస్తున్నాయి. 


క. బంధుశతంబులు శౌర్యమ । దాంధములై శక్తి సంపదాభీలములై 
సింధురసద్భశత నున్నను । సంధుల సంధు లెడలించి చంపుదు రతనిన్‌. 325 
ప్రతిపదార్థం: బంధుశతంబులు= వందలకొద్దీ చుట్టాలు; శౌర్యమద= పరా(క్రమ గర్వముతో; అంధములు+ఐ= కళ్ళు కానరానివారై; 


శక్తిసంపద్‌= శక్తి సంపదతో; ఆభీలములు+ఐ= భయంకరమయినవై; సింధుర సదృశతన్‌= ఏనుగుల వలె; ఉన్నను= ఉన్నాసరే; 
(నా భర్తలు) అతనిన్‌= అతడిని; సంధుల సంధులు+ఎడలించి= సంధిబంధాలను తొలగించి; చంపుదురు= చంపుతారు. 


తాత్పర్యం: వందలకొద్ది చుట్టాలు శౌర్య గర్వితులై ఉండవచ్చును; స్వయంగా మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో 
భయంకరులు కావచ్చును. ఏనుగువలె ఉండవచ్చును. అయినా నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వాడిని చంపివేస్తారు. 


విరాటపర్వము - ప్రథమాశ్వాసము 145 


విశేషం: ఈ పద్యంలో ముందు జరగబోయే నూరుగురు ఉపకీచకులను సైతం భీముడు చంపే వృత్తాంతం రేఖామాత్రంగా 
సూచితం. కీచకుడికి ఏనుగంత బలం ఉన్నది. చుట్టాలున్నారు. అదిగాక ఎదురులేని అధికారం ఉన్నది. అయినా భీమునిచేతిలో 
ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. 


వ. కావునం బురుషులు నాకడం దేటి చూడను వెటితు; రదియునుంగాక. 326 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; పురుషులు= మగవాళ్ళు; నాకడన్‌= నావైపు; తేజీ చూడను= తేరిపార చూడటానికి; 
వెజతురు= భయపడతారు; అదియునున్‌+కాక= అదీ కాక. 


తాత్పర్యం: మగవాళ్ళు నా వైపు తేరిపారచూడటానికి కూడా భయపడతారు. అదీ కాక. 


క. నా చిత్తము తాద్భశులకు । గోచరమే? యస్మదీయ కులజన సంశి 
క్షాచార మహిమ యట్టిది । యే? చెప్పకు తద్విధాతిహీన వచనముల్‌. 327 


ప్రతిపదార్థం: నా చిత్తము= నా మనసు; తాదృశులకున్‌= అలాంటి పురుషులకు; గోచరమే= కనబడుతుందా (బయటపడుతుందా?); 
అస్మదీయ= నా యొక్క; కులజన= వంశపురుషుల; సంశిక్షా+ఆచార= శిక్షణ, ఆచారాలయొక్క; మహిమ= (ప్రభావం; అట్టిదియే= 
అటువంటిదా, సామాన్యమైనటువంటిదా?; తద్విధ= అటువంటి; అతిహీనవచనముల్‌= మిక్కిలి నీచమయిన మాటలు; చెప్పకు= 
చెప్పవద్దు. 

తాత్పర్యం: నా మనసు అటువంటివారికి గోచరించదు. (నాపై ప్రభావం చూపే) కులము, పెద్దల శిక్షణ ఆచారం 
అటువంటిది కాదు. అటువంటి నీచమయిన మాటలు మాట్లాడకుము. 


చ. మనమున నూటడిల్లు; మనుమానము మానుము; నన్ను నేలు; మే 
పనులు నుదాత్త నాగరిక భంగుల నీమది కెక్కునట్లు నే 
ర్వును భయభక్తులున్‌ మెజియ రూపుగ జేసిద(; దద్‌జ్ఞులైన స 
జ్ఞనులు నుతింప వర్తనము సాధులు వృద్దులు మెచ్చ( జల్పెదన్‌. 328 


ప్రతిపదార్థం: మనమునన్‌= మనసులో; ఊణడిల్లుము= ఊరటచెందుము; అనుమానము= సందేహం; మానుము= మానుకొమ్ము; 
నన్నున్‌+ఏలుము= నన్ను స్వీకరించుము; ఏ పనులు= ఏ పనులు; ఉదాత్త= ఉన్నతమైన; నాగరిక భంగులన్‌= సంస్కారవంతమయిన 
రీతిలో; నీ మదికిన్‌+ఎక్కునట్లు= నీ మనసుకు హత్తుకొనేవిధంగా; నేర్పును= నిపుణత; భయభక్తులున్‌= భయమూ భక్తియూ; 
మెజయన్‌= (ప్రకాశించేవిధంగా; రూపుగన్‌+చేసెదన్‌= చక్కగా చేస్తాను; వర్తనము= నా (ప్రవర్తన; తద్‌జ్ఞులు+ఐన సజ్జనులు= 
దానిని తెలిసిన సత్పురుషులు; నుతింపన్‌= స్తుతించేవిధంగా; సాధులు, వృద్దులు= సన్మార్గులూ, పెద్దలూ; మెచ్చన్‌= ప్రశంసించే 
విధంగా; చల్పెదన్‌= ఆచరిస్తాను. 


తాత్పర్యం: మనసులో ఊరట చెందుము. నాపట్ల సందేహం వదలిపెట్టుము. నన్ను సేవకురాలిగా స్వీకరించుము. ఏ 
పనులలో ఉదాత్తత, ఏ పనులలో నాగరికత ఉంటాయో వాటిలో నీకు ఏవి నచ్చుతాయో ఆ పద్దతిలో నేర్పుతో 
భయభక్తులతో చేస్తాను. నా చేతలను సజ్జనులు మెచ్చుకొనే విధంగా ఉత్తములు, సాధుజనులు, పెద్దలు (ప్రశంసించే 
విధంగా ప్రవర్తిస్తాను. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ననుం గుచ్చితంపుం బనులకు€। బనుపక, యెంగిలికి లోనుపటుపక తగు మ 
న్ననతోడ నరయు వారల । కనురాగము నెటిపి నడతు రస్మత్పతులున్‌.' 329 
ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; కుచ్చితము+పనులకున్‌= నీచమయిన పనులకు; పనుపక= పంపక; ఎంగిలికిన్‌= ఎంగిలికి; 


లోనుపణుపక= లోబరచకుండా; తగు మన్ననతోడన్‌= తగిన గౌరవంతో; అరయువారలకున్‌= చూచేవారికి; అస్మద్‌+పతులున్‌= 
నా మగవారుకూడా; అనురాగము నెజపీ= (ప్రేమను. అభిమానాన్ని ప్రకటించి; నడతురు= (ప్రవర్తిస్తారు. 


తాత్సర్యం: నన్ను నీచపు పనులకు పంపనివారిని, ఎంగిలి పెట్టకుండా తగిన గౌరవంతో చూచేవారిని నా భర్తలు ఆదరంతో 
చూస్తారు.” 


ఆ. అనిన సంతసిల్లి యద్దేవి సైరంధ్రి; నూఅడిల్లం బలికి యునిచికొనియె; 
నంతిపురము చరిత కలవడ మెల(గుచు । నుండె న వ్వధూటియును ముదమున. 330 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+దేవి= సుదేష్టః; సంతసిల్లి= సంతోషపడి; సైరం(ధ్రిన్‌= సైరంధ్రిని, ఊజడిల్లన్‌+పలికి= 
కుదుటపడేటట్టు మాట్లాడి; ఉనిచికొనియెన్‌= తన దగ్గర సేవకురాలిగా ఉంచుకొన్నది; ఆ+వధూటియును= ఆ ద్రౌపదికూడా; 
ముదమునన్‌= సంతోషంతో; అంతిపురము చరితకున్‌= అంతఃపురంలో మెలగవలసిన విధానానికి; అలవడన్‌= తగిన విధంగా; 
మెలంగుచున్‌+ఉండెన్‌= మెలగుతూ ఉన్నది. 


తాత్పర్యం: సుదేస్ల ఆ మాటలకు సంతోషించింది. సైరంధ్రిని ఊరడింపుమాటలతో కుదుటపరిచింది. తన దగ్గర 
సేవకురాలిగా ఉంచుకొన్నది. సైరంధ్రి కూడా సంతోషంతో అంతఃపుర మర్యాదలకు అనుగుణంగా ్రవర్తించసాగింది. 


క. ఇవ్విధమున నయ్యేవురు । నవ్వెలందియు సకల జనుల కజ్ఞాతముగా 
న వ్విరటు ప్రోల( బ్రమదము । నివ్వటిల వసించి రుచిత నిభృతత్వమునన్‌. 331 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఆ+ఏవురున్‌= ఆ అయిదుగురూ; ఆ+వెలందియున్‌= ఆ (ద్రౌపదియూ; 
సకలజనులకున్‌= అన్నిరకాల (ప్రజలకు; అజ్ఞాతముగాన్‌= తెలియకుండా; ఆ+విరటు (ప్రోలన్‌= ఆ విరాటుని నగరంలో; ప్రమదము= 
సంతోషం; నివ్వటిలన్‌= కలిగేవిధంగా; ఉచిత= తగిన; నిభృతత్వమునన్‌= నిబ్బరంతో; వసించిరి= ఉన్నారు, నివసించారు. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు అయిదుగురూ, (ద్రౌపదీ ఎవ్వరికీ తెలియకుండా విరాటుడి నగరంలో సంతోషంతో 
ఉన్నారు. నిబ్బరంగా (సహనంతో కూడిన స్తిమిత భావంతో) నివసించారు. 


విశేషం: ద్రౌపదీ సమేతులై పాండవులు విరాటుడి కొలువు చేరిన (క్రమంలో జౌత్తరాహ సంస్కృత మూల భారత ప్రతికీ, దాక్షిణాత్య 
సంస్కృత మూల భారత |ప్రతికీ భేదం ఉన్నది. జొత్తారహ ప్రతిలో [క్రమం - ధర్మరాజు, భీముడు, (ద్రౌపది, సహదేవుడు, అర్జునుడు, 
నకులుడు వరుసగా (ప్రవేశించినట్లు ఉన్నది. దాక్షిణాత్య ప్రతిలో - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, 
ద్రౌపది వరుసగా (ప్రవేశించినట్లు ఉన్నది. తిక్కన తన భారతంలో 'దాక్షిణాత్య' ప్రతిని అనుసరించినట్టు తోస్తున్నది (సంపా.) 


వ. అనినవిని'వారల వర్తనం బటమీంద. జెల్లిన తెఐిం గెటింగింపు' మని యడిగిన. 332 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; వారల= వారలయొక్క; వర్తనంబు= జీవనవిధానం; అటమీ(దన్‌= ఆ తరువాత; 
చెల్లిన= (ప్రవర్తిల్లిన; తెణంగు= విధానం; ఎటింగింపుము+అని= తెలియజేయుము అని; అడిగినన్‌= అడుగగా. 


నిరాటపర్వము - ప్రథమాశ్యాసము 147 
తాత్సర్యం: పాండవుల తర్వాతి వృత్తాంతం తెలుపవలసిందిగా జనమేజయుడు అడుగగా. 
ఆశ్వాసాంతము 


(ఈక 


బాంధవ శాత్రవాకలిత భావభవా! భవపాశబంధ సం 

బంధవిరామ రామ! పరిపక్వ వివేక నిరూఢ భక్త హృ 

ద్దంధి విభేదనా! పరమకారుణికా! పరిమాణదూర! దుః 

ఖేంధన పావకాయిత సమీక్షణ! నిత్య మహాద్దుత ప్రదా! 333 


ప్రతిపదార్థం: బాంధవ= చుట్టరికంచేతను; శాత్రవ= వైరంచేతను; ఆకలిత= కూడుకొన్న; భావభవా!= మన్మథుడు కలవాడా!) 
భవపాశబంధ= సంసారం అనెడి పాశబంధంతో; సంబంధ విరామ రామ!= సంబంధాన్ని పోగొట్టే మనోహరుడా; పరిపక్ష= 
పండిన; వివేక= విజ్ఞానంచేత; నిరూఢ= ప్రసిద్దులయిన; భక్తహృద్‌(గ్రంథి= భక్తుల యొక్క హృదయానికి సంబంధించిన ముడులను; 
విభేదనా!= విప్పేవాడా!; పరమకారుణికా!= ఎంతో కరుణా స్వభావం కలవాడా!; పరిమాణదూర!= (భావుకతకు) కొలతకు అందనివాడా!; 
దుఃఖ+ఇంధ న= దుఃఖమనే కట్టెలకు; పావక+ఆయిత= అగ్నివలె ఆచరించిన; సమ్‌+-ఈక్షణ!= చక్కనిచూపులు కలవాడా!; 
నిత్య= నిత్యమైన; మహా+అద్భుతప్రదా!= చాలగొప్పదయిన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడా!. 


తాత్పర్యం: మన్మథుడిని శత్రువుగాను మి(త్రుడిగాను కలిగినవాడా! సంసారమనే పాశబంధాన్ని త్రెంచే మనోహరుడా! 
పరిపకమయిన విజ్ఞానంచేత ప్రసిద్దులయిన భక్తుల హృదయ(గ్రంథులను విప్పేవాడా! కరుణా స్వభావం కలవాడా! 
భావనకు అందని వాడా! దుఃఖమనే కట్టెలకు అగ్నివంటి చూపులు కలవాడా! నిత్య్వమయిన గొప్పవయిన ఆశ్ళర్యాలను 
కలిగించేవాడా హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం. హరిహరనాథుడిలో ఇటు హరిస్వరూపం ఉన్నది. అటు హరుడి స్వరూపంకూడా ఉన్నది. మన్మథుడు 
విష్ణువు కుమారుడు కావటం వలన హరిహరనాథుడికి - హరికి బంధువు అయ్యాడు. శివుడు మన్మధుడిని దహించటంవలన 
హరిహరనాథుడిలో - శివుడికి శత్రువయ్యాడు. సంసార జన్మబంధాలు వదలిపెట్టినవారికి మనోహరమయినవాడు. పరిపక్వజ్ఞానం 
కలిగినభక్తుల హృదయాలలోని చిక్కుముళ్ళను విప్పేవాడు. ఎంతో దయకలవాడు. ఊహలకు అతీతంగా అందనివాడు. భక్తుల 
దుఃఖాలను దగ్ధం చేసేవాడు. నిత్యమైన ఆనందాన్ని, అద్భుతాలను (ప్రసాదించేవాడు. 


క. అన్నమయత్వాది విరా । మోన్నత! వాజ్మనసదూర! యోగిస్మేరా! 

భిన్నాభిన్నాకార । చ్చన్నాత్మీయ ప్రకార! జగదాధారా! 334 
ప్రతిపదార్థం: అన్నమయత్వ+ఆది= అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయము లనెడి పంచకోశాలు 
మొదలయిన; ఏరామ+ఉన్నత!= కోశాలను అతి(క్రమించినవాడా!; వాక్‌+మనసదూర!= వాక్కుకు, మనసుకు అందనంతదూరంలో 
ఉన్నవాడా!; యోగిస్మేరా!= యోగులయొక్క ఆనందహాసమైనవాడా!; భిన్న= భిన్నమైన; అభిన్న= అభిన్నమైన; ఆకారచ్చన్న= 
ఆకారాలతో కప్పబడిన; ఆత్మీయ(ప్రకార!= ఆత్మరూపం కలవాడా! జగత్‌+ఆధారా!= జగత్తులకు ఆధారమైనవాడా!. 
తాత్సర్యం: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనెడి పంచ కోశాలకు 


అతీతుడయినఉన్నతుడా! వాక్కులకు మనసుకు దూరమయినవాడా! యోగుల చిరునవ్వులలో వెల్లివిరిసేవాడా!; 
జగత్తుకంటె భిన్నంగానూ! జగత్తే తానుగానూ కనిపించేవాడా! లోకాలకు ఆధారమయినవాడా! హరిహరనాథా! 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అన్నమయం, (ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అనే పంచకోశాలకు అతీతుడయినవాడా! 
ఆ హరిహరుడి స్వరూపాన్ని మాటలలో వర్లించలేము. మనసులో ఊహించలేము. యోగుల హృదయాలలో ఆనందరూపుడుగా 
ఉంటాడు. జగత్తుకంటె భిన్నంగా, జగత్తే తానుగా కనిపిస్తాడు. 


మాలిని. 
కమలభవ కిరీటగ్రామ పద్మావలీ సం । గమసుభగ పదాబ్లా! గాఢభక్తి ప్రకార 
ప్రముదిత ముని శశ్వద్దావనా గమ్య! రమ్య! క్రమపరిణతమూర్తీ! శ్రౌతశాఖాగ్రవర్తీ! 335 


ప్రతిపదార్థం: కమలభవ= (బ్రహ్మయొక్క; కిరీటగ్రామ= కిరీటాల సముదాయం అనే; పద్మ+ఆవలీ= పద్మాల సమూహంయొక్క; 
సంగమ= కలయికతో; సుభగ= సుందరమయిన; పద+అబ్బా= పాదపద్మాలు కలవాడా?; గాఢభక్తిప్రకార= గాఢమయిన భక్తి 
విధానంచేత; ప్రముదిత= మిక్కిలి సంతోషించే; ముని= మునులయొక్క; శశ్వత్‌భావనా= నిరంతర భావనచేత; గమ్య= 
పొందదగినవాడా!; రమ్య= రమణీయమయిన; [క్రమపరిణత= (క్రమపరిణామంగల; మూర్తీ!= రూపంకలవాడా!; (శ్రౌత శాఖా+అ(గ్రవర్తీ= 
వేదశాఖల చివరలందు- అనగా ఉపనిషత్తుల యందు ఉండేవాడా!. 


తాత్పర్యం: (బ్రహ్మ చతుర్ముఖుడు. నాలుగు ముఖాలకూ నాలుగు కిరీటాలుండడం చేత 'కిరీటిగ్రామ.” అందుచేతనే 
'పద్మావలి.' అట్టి బ్రహ్మ చేసే పాదాభివందనం స్వీకరించేవాడా! భక్తుల నిరంతర ధ్యానంలో గోచరించేవాడా! 
(క్రమపరిణామం కలిగిన రూపం కలిగినవాడా! వేదాంత వేద్యుడా! 

విశేషం: మత్య్యాద్యవతారాలు ఒకరకమైన పరిణామాన్ని తెలియజేస్తాయి. పంచభూతాలలోకూడా కనిపించే మరొక పరిణామం 
ఉన్నది. ఆకాశం నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీటినుండి భూమి పుట్టాయని చెప్పే క్రమం ఒకటి. 


మాలినీ వృత్తంలోని (ప్రతిపాదానికీ 15 అక్షరాలుంటాయి. గణాలు: న న మ య య. 9వ అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాస 
నియమం ఉన్నది. 


గద్యము. 


ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతము నందలి విరాటపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 336 


తాత్సర్యం: ఇది మంగళకరమైన 'ఉభయకవిమి(త్రుడు' అనే బిరుదనామం గలవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, 
పండితులను సేవిస్తూ (ప్రకాశించేవాడు. (పండితులచేత పూజించబడేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో మొదటి ఆశ్వాసం. 


విరాటపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


ఆన్‌ 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీమదపాంగాలోకన । ధామసకృత్సంగ రూఢ తాద్భశ విభవో 
ద్దామాశ్రితలోకా! లో | కామయ నిర్దరణ నిపుణ! హరిహరనాథా!' 1 


ప్రతిపదార్థం: హరిహరనాథా!= ఓ దేవా! శ్రీమత్‌+అపాంగ+ఆలోకన, ధామ= శోభావంతాలైన (సిరిగల) (క్రీగంటి చూపుల కాంతి 
యొక్క; సకృత్‌సంగ= ఒకమారు తగులగానే; రూఢ= కలిగిన; తాదృశ, విభవ= అటువంటి గొప్పతనంచేత (వైభవంచేత); 
ఉద్దామ= గొప్పవారైన; ఆశ్రిత, లోకా!= ఆశ్రయించిన భక్తజనులు కలవాడా!; లోక+ఆమయ= సమస్తజనుల యొక్క ఆధ్యాత్మిక, 
ఆధిదైవిక, ఆధిభౌతిక రుగ్మతలను (రోగాలను); నిర్హరణ నిపుణ= నిశ్ళేషంగా హరించడంలో నేర్పరితనం కలవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైభవోపేతాలైన నీ క్రీగంటి చూపుల కాంతి ఒక్కమారు తగులగానే ఆ గొప్పతనం 
చేత నిన్ను ఆశ్రయించిన భక్త జనులను గొప్పవారిని చేసేవాడా! లోకుల సమస్త రోగాలనూ, దుఃఖాలనూ పోయేటట్టు 
చేయగలవాడా! 


విశేషం: తిక్కన తాను (ప్రతిపాదించిన హరిహరనాథ తత్తాన్ని తన గ్రంథంలో ఆశ్యాసం మొదట్లోనూ, చివరలోనూ వ్రాసే 
పద్యాలలో నిరూపించాడు. శివకేశవుల అభేదాన్ని కవి హరిహరనాథ రూపంలో దర్శించాడు. (గ్రంథాన్ని హరిహరనాథుడికి అంకితం 
చేశాడు కాబట్టి, తొలిపద్యం ఆ దేవుడిని సంబోధిస్తూ చెప్పాడు. 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె; నట్టియెడ ధర్మసూనుండు సభాజనంబుల యుల్లంబులు 
రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్త ప్రకారంబుల. జలుపుచు, నొక్కొక్కమాటు మధుర ప్రసంగంబుగా 
నాడిన నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు; వాయునందనుండు వంటకు మిగిలిన 
మాంసంబు లమ్మునెపంబున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు; వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున 
మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు; నకులుండు దురంగంబుల గ్రాసంబులం గనిన 
ధనంబులు తోడంబుట్టువులకుం బెట్టుచుండు; సహదేవుండు గోవులం జూచి భూవల్లభుండు సంతసిల్లిన 
సమయంబున సముపార్ణితంబు లగు పదార్థంబులన్నియు నన్నలవశంబు సేయుచు వారలకు గోరసంబులం 
దుష్టి సలుపుచుండు; ద్రౌపది త న్నరసికొని తిరుగుచున్న వీరలం గన్నులారం జూచుచు నుచితంపు నడవడి 
మెలంగుచుండు. 2 

ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; 

ధర్మసూనుండు= ధర్మరాజు; సభాజనంబుల= విరాట మహారాజు కొలువులోని సభ్యుల యొక్క; ఉల్లంబులు= మనస్సులు; 


రంజిల్లన్‌= సంతోషించగా; రాజునకున్‌= విరాటరాజునకు; వినోదంబులు= ఆహ్లాదాన్ని కలిగించే మాటలను, చర్యలను; వివిధ+ఉదాత్త 
ప్రకారంబులన్‌= అనేక రకాలైన సముచిత పద్దతులలో; చలువుచున్‌= చేస్తూ, ఒక్కొక్క మాటు= ఒక్కొక్కసారి; 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 

మధురప్రసంగంబుగాన్‌= తియ్యని వాక్యాలతో; ఆడిన= ఆటాడిన; నెత్తంబునన్‌= పాచికలాటలో; గెలిచిన= సంపాదించిన; 
విత్తంబులు= ధనాలను; తమ్ములకున్‌= తన తమ్ములకు; ఒసంగుచున్‌+ఉండున్‌= ఇస్తూ ఉండేవాడు; వాయునందనుండు= 
భీముడు; వంటకున్‌ మిగిలిన మాంసంబులు= వండగా మిగిలిన మాంసాలను; అమ్మునెపంబునన్‌= అమ్ముతాననే కారణం 
చూపి; నిచ్చలున్‌= (ప్రతిరోజూ; సహోదరులకున్‌= తమ్ములకు; ఇచ్చుచున్‌+ఉండున్‌= ఇస్తూ ఉండేవాడు; వివ్వచ్చుండు= అర్జునుడు; 
సంగీత ప్రసంగంబునన్‌= పాటలు పాడేటప్పుడు; మెచ్చు+పడసిన= కానుకగా పొందిన; కనక+అంబర+ఆదులు= బంగారం, 
పట్టు వ(స్తాలు మొదలైనవాటిని; సోదరులకున్‌= మిగిలిన తమ్ములకు; చేర్చుచున్‌+ఉండున్‌= అందిస్తూ ఉండేవాడు; నకులుండు= 
నకులుడు; తురంగంబుల= గుర్రాల యొక్క; (గాసంబులన్‌= గడ్డిని కొనేటప్పుడు; కనిన, ధనంబులు= మిగిల్సిన డబ్బులు; 
తోడంబుట్టువులకున్‌= అన్నదము శ్రలకు; పెట్టుచున్‌+ఉండున్‌= ఇచ్చేవాడు; సహదేవుండు= సహదేవుడు; గోవులన్‌+చూచి= ఆవులను 
పరిశీలించి; భూవల్లభుండు= రాజైన విరాటుడు; నంతనిల్లిన నమయంబునన్‌= నంతోషించిన సందర్భాలలో; 
సముపార్టితంబులు+అగు= సంపాదించిన; పదార్థంబులు= వస్తువులు; అన్నియున్‌= అన్నిటినీ; అన్నలవశంబు చేయుచున్‌= 
అన్నలకు అందిస్తూ; వారలకున్‌= వారికి; గోరసంబులన్‌= పాలతో; తుష్టి సలుపుచున్‌+ఉండున్‌= సంతోషాన్ని కలిగిస్తుండేవాడు; 
ద్రౌపది= (ద్రౌపది; తన్నున్‌+అరసికొని= తనను కనిపెట్టి; తిరుగుచున్న వీరలన్‌= తిరిగే వీళ్లను (పాండవులను); 
కన్నులు+ఆరన్‌+చూచుచున్‌= కంటినిండా చూస్తూ; ఉచితము+నడవడిన్‌= సందర్భానుసారమైన వర్తనతో; మెలంగుచున్‌+ఉండున్‌= 
మసలుతుండేది. 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్పాడు: ఆ అజ్ఞాతవాసకాలంలో ధర్మరాజు 
అనేకమైన ఉత్తమ పద్దతులలో రాజుతో వినోద ప్రసంగాలు చేస్తూ సభ్యుల మనస్సులను సంతోషపెట్టుతూ ఉండేవాడు. 
ఒక్కొక్కసారి తియ్యని మాటలతో స్నేహపూర్వకంగా ఆడిన జూదంలో గెలిచిన ధనాలను ధర్మరాజు తమ్ములకు 
ఇస్తూ ఉండేవాడు. భీముడు వంటకు వాడగా మిగిలిన వివిధ మాంసాలను అమ్మే మిషతో అన్నదమ్ములకు అందజేస్తూ 
ఉండేవాడు. అర్జునుడు సంగీత నాట్య ప్రదర్శనల సందర్భంగా మెప్పులు పొంది కానుకలుగా సంపాదించిన బంగారం 
పట్టువస్ర్తాలు మొదలైనవాటిని సోదరులకు ఇస్తూ ఉండేవాడు. నకులుడు గుర్రాల దాణాలను కొనుగోలు చేసేటప్పుడు 
మిగిలే ధనాలను తోబుట్టువులకు పంచుతూ ఉండేవాడు. విరాటరాజు గోవులను చూచి ఉప్పాంగిపోయిన సమయాలలో 
కానుకలుగా ఇచ్చిన పదార్థాల నన్నిటినీ సహదేవుడు అన్నలకు అర్పణ చేస్తూ పాలూ, పెరుగూ, వెన్న మొదలైన గోరసాలను 
వారికిచ్చి తృప్తిపరుస్తూ ఉండేవాడు. తనను కంటిని రెప్పవలె కాపాడుతూ తిరుగుతున్న పాండవులను కన్నారా 
చూచుకొంటూ తగిన రీతిగా ద్రౌపది మసలుతూ ఉన్నది. 


విశేషం: 1. ఆశ్వాసాది పద్యం తరువాత తిక్కన 'దేవా!' అని కృతిభర్త కృతిశ్రోత అయిన హరిహరనాథుడిని సంబోధించి కథ 
సాగిస్తాడు. ఇది అతని ఆశ్వ్యాసారంభ రచనా శిల్పం. (సంపా.) 


2. పాండవులు ఐదుగురు విరాటుడి కొలువులో తలా ఒక పనిలో చేరారు. ఒకరిపై ఒకరికి ఎనలేని (పేమ. విధివశాత్తు 
ఆ సంవత్సరం అట్లా నడుచుకొనక తప్పదు. అయినా సోదర (ప్రేమతో ఒకరినొకరు ఆదుకొంటూ, (ద్రౌపదిని కంటికి రెప్పవలె 
కాపాడుతున్నారు. 


3. పాండవుల (ప్రవర్తనలను తిక్కన మూలంలోకంటె ఉదాత్తీకరించాడు. ధర్మరాజు (బ్రాహ్మణులనందరినీ ఒక (త్రాట 
గట్టినట్టు చేసి వారితో ద్యూత(క్రీడలు స్వేచ్చగా ఆడాడని మూలంలో ఉన్నది. తిక్కన దానిని వదలాడు. ధర్మరాజు సుహృద్ద్యూతం 
ఆడింది విరాటునితో మాత్రమే అని సూచించాడు. రాజుతో సమానగౌరవాన్ని పొందుతున్న కంకుభట్టు ఇతరులతో పాచికలాడినట్లు 
చెప్పటం జొచిత్యం కాదని తిక్కన భావించి ఉంటాడు. మూలంలో భీముడు- విరాటుడు ఉపయోగించగా మిగిలిన వండిన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 151 
మాంసాలనూ, భక్ష్యాలనూ సోదరులకు ఇచ్చేవాడని ఉన్నది. తిక్కన - వంటకు మిగిలిన మాంసాలను అమ్మినట్టుగా సోదరులకు 
అందించేవాడని చమత్కారంగా మార్చాడు. ఇవి వండిన మాంసాలు కాకపోవచ్చును. భుక్తశేషం సోదరులకు పెట్టని ఒక పెద్దరికాన్ని 
భీముడికి తిక్కన దక్కించాడు. మూలంలో బృహన్నలకు దొరికిన కానుకలు పాతబట్టలే. కాని, తిక్కన రచనలో కనకాంబరాలు. 
మూలంలో నకులుడు అశ్వశిక్షణలో తన నేర్పును ప్రదర్శించి రాజుగారి మన్ననలు పొందాడని ఉన్నది. కాని, తిక్కన రచనలో 
గుర్రాల దాణాల మీద వచ్చిన ధనాలు సోదరుల కిచ్చినట్టుగా ఉన్నది. ఇక్కడ మూలమే అందంగా ఉన్నది. మూలంలో ద్రౌపది 
నిపుణంగా భర్తలను అరసికొంటూ అజ్ఞాతవాస సమయం చెడకుండా ప్రవర్తిల్లినట్టు చెప్పబడింది. తెలుగులో పాండవులే ఆమెను 
ఒక కంట రక్షించుకొంటూ రహస్యంగా మసలినట్టు ఉన్నది. అజ్ఞాతవాసాన్ని విరాటనగరంలో నిర్వహిస్తున్న పాండవులు మరల 
తల్లి గర్భంలో ఉన్నట్టు గూఢంగా నివసించారనీ, దుర్యోధనుడి వలన ఏదైనా కీడు కలుగుతుందేమోనని ఎప్పుడూ శంకిస్తుండే వారనీ 
మూలభారతం చెప్పింది. తిక్కన ఆ (ప్రసక్తి తేలేదు. (సంపా.) 


తే. ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల । జనములకు హృదయానురంజన మొనర్చి 
తాల్మి పుయిలోట, యడంకువ, తగవు మెలపు । నెలితెటింగు, వాటింపంగ నేర్పు గలిగి. 3 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమ తమ వర్తిల్లు+ఎడలన్‌= వారు వారు నడచుకొనే చోట్ల; సకల జనములకున్‌= ప్రజలందరికీ; 
హృదయ+అనురంజనము+జఒనర్భి= హృదయ సంతోషాన్ని కలిగించి; తాల్మి= ఓర్చు; పుయిలోట= జంకు; అడ(కువ= అణగిమణగి 
ఉండటం; తగవు= ధర్మం; మెలపు= జాగ్రత్త; నెజీతెజంగు= నిపుణత, మంచినడవడి; పాటింపంగన్‌= ఆచరణలో కనపడేటట్లు; 
నేర్పు కలిగి= సమర్గులై (ప్రవర్తించారని భావం). 


తాత్సర్యం: ఈ విధంగా పాండవులు తాము పనిచేసే చోట్ల ప్రజలందరూ మనసులలో సంతోషించి మెచ్చుకొనేటట్లు 
వర్తించారు. ఓర్పు, జంకు, అణగిమణగి ఉండటం, ధర్మం, అప్రమత్తత, మంచివడవడి అనే ఆరు గుణాలను ఆచరణలో 
పెట్టే నేర్పు కలిగి (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: పాండవులు తమ తమ అజ్ఞాతవాస వృత్తులలో రాణించారు. సేవావృత్తుల వలన ప్రజారంజనం కలిగించారు. ఇక వారి 
సేవాధర్మంలో ఆరు గుణాలను పాటించారు. అవే ప్రజాహృదయరంజన హేతువులు. ధౌమ్యుడు బోధించిన సేవాధర్మంలో మేలి 
గుణాలను ఆచరించి చూపించారు. (ద్రౌపదీ సహిత పాండవులు మొత్తం ఆరుగురు. తిక్కన చెప్పిన గుణాలు కూడా ఆరే. 
షాడ్గుణ్యం -వరుసగా ధర్మజుడిలో ఓర్పు, భీముడిలో ఎక్కడ బయటపడతానో అనే జంకు, అర్జ్హునుడిలో ఆడువారి నడుమ 
అణగిమణగి ఉండే అణకువ, నకులుడిలో స్వీయ కర్తవ్యపాలనలో ధార్మిక ప్రవృత్తి సహదేవుడిలో అప్రమత్తత, (ద్రౌపదిలో మంచి 
నడవడి, ఉదాత్తశీలం అనేవి అజ్ఞాతవాసంలో ప్రస్ఫుటంగా కానవచ్చే గుణాలు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణంగానూ తోచవచ్చును; 
అందరిలోనూ ఆయా సమయాలలో సందర్భోచితంగా ఆరు గుణాలూ సమష్టిగా ప్రదర్శితం కావచ్చును. ఈ విశ్లేషణ మూలంలో 
కానరాదు. తన కావ్యరచనలో అనుశీలించవలసిన అంశాలను ఆయా సందర్భాలలో మొదటనే సూచించటం తిక్కన పాటించే 
కథాకథన కళాళిల్పం. (సంపా.) 


క. ఉన్నతటి వివిధదేశో । తన్నులు నద్దుతవిధాయి బలవిక్రమ సం 

పన్నులు నగుమల్లులు విభ । వోన్నతు(దగు విరటుపాల నుద్ధటవృత్తిన్‌ 4 
ప్రతిపదార్థం: ఉన్నతజీన్‌= ఆ విధంగా అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో; వివిధ దేశ+ఉత్పన్నులు= వివిధ దేశాలలో పుట్టిన 
వారు; అద్భుత విధాయి= ఆశ్చర్యకరమైన; బలవిక్రమ సంపన్నులు= బలం, పరాక్రమం అనే సంపద కలవారు; అగు మల్లులు= 
అయిన కుస్తీ పట్టువారు (మల్లయుద్ద నిపుణులు); విభవ+ఉన్నతు(డు+అగు= సంపదచే గొప్పవాడయిన; విరటుపాలన్‌= 
విరాటునిముందు; ఉద్భటవృత్తిన్‌= సంరంభంగా, గర్వాన్ని ప్రదర్శిస్తూ (వచ్చారు). 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: ఆ విధంగా పాండవులు ఉన్నప్పుడు వివిధ దేశాలకు చెందినవారూ, బల పరా(క్రమ సంపన్నులూ అయిన 
మల్లయోధులు సంరంభంగా పటాటోపంతో విరాటరాజు కొలువులోకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తమలోన మాటలాదెడు । సమయంబున నొక్కరుండు విశాలోరస్కుం 
డమితబలుండు, పంచానన । సమమూర్తిస్పూర్తి యధిక సంరంభమునన్‌. 5 


ప్రతిపదార్థం: తమలోనన్‌= వారిలో వారు; మాటలాడెడు సమయంబునన్‌= మాట్లాడేటప్పుడు; విశాల+ఉరస్కుండు= విశాలమైన 
ఎదురు రొమ్ము గలిగినవాడు; అమితబలు(డు= అధికమైన బలం కలవాడు; పంచానన సమమూర్తి, స్ఫూర్తి= సింహంతో సమానమైన 
ఆకారం గలిగిన తేజస్సు కలవాడు; ఒక్కరుండు= ఒకడు; అధికసంరంభమునన్‌= మిక్కిలి ఆటోపంగా; (తర్వాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొంటుండగా సింహంవంటి ఆకారవైభవం కలవాడూ, బలాఢ్యుడు అయిన ఒక 
గంభీరవ్యక్తి ఆటోపంగా వచ్చాడు. 


నిశేషం: మూలంలో ఆ మల్టుడి పేరు 'జీమూతు” డని ఉన్నది. తిక్కన దానిని చెప్పలేదు. (సంపా.) 
వ. అన్నరపతి కట్టెదుర నిల్లి మైొక్కిభుజాస్పాలనంబు సేసి యిట్లనియె. 6 


ప్రతిపదార్థం: ఆ+నరపతి= ఆ విరాటుని; కడు+ఎదురన్‌= ఎట్టఎదురుగా; నిల్చి= నిలబడి; ('మైొక్కి= నమస్కరించి; 
భుజా+ఆస్సాలనంబు+చేసి= భుజాలు అప్పళించి (చరచి); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ వ్యక్తి విరాటమహారాజు కెదురుగా వచ్చి నిలబడి, మల్లయుద్దాని కాహ్వానిస్తున్నట్టు భుజాలు (జబ్బలు) 
చరుస్తూ ఇట్టా అన్నాడు. 


నిశేషం: 1. పాండవుల అజ్ఞాతవాసం నాలుగు నెలల కాలం ప్రశాంతంగా గడచిపోయింది. అప్పుడు విరాట నగరంలో (బ్రహ్మోత్సవాలు 
వచ్చాయి. ఆ సందర్భంగా దేశంలో మల్గులందరూ నగరంలో సమావేశమయ్యారు. మల్ల (క్రీడలు (బ్రహ్మోత్సవ వినోదాలలో 
ముఖ్యమైనవి. మల్ల వీరులు రాజుగారి ఎదుట తమ వైపుణ్యాలు ప్రదర్శించి బహుమతు లందుకొనటం ఆ ఉత్సవంలో చెప్పుకొన 
తగిన విశేషం. 

“అథ మాసే చతుర్దే తు బ్రహ్మణః సుమహోత్సవః, 

ఆసీత్సమృద్దో మత్స్యేషు పురుషాణాం సుసమ్మతః. 

తత్ర మల్లాః సమాపేతు ర్లిగ్ఫ్యో రాజన్‌ సహస్రశః, 

మహాకాయా మహానీర్యాః కాలఖంజా ఇవాసురాః. 

వీర్యోన్నద్దా బలోదగ్రా రాజ్ఞా సమభిపూజితాః, 

సింహస్కంధ కటిగ్రీవాః స్వవదాతా మనస్వినః 

అసకృ ల్లబ్దలక్షాస్తే రంగే పార్థిన సన్నిధౌ॥ 

తేషా మేకో మహానాసీత్‌ సర్వమల్లా నమాహ్యయత్‌ 

ఆనల్గనూనం తం రంగే నోపతిష్టతి కళ్ళని (సం.4-12-12-15) 
మల్ల్గులు విరటుని కొలువుకు రావటాన్ని అలంకారికంగా వ్యాసుడు వర్ణించాడు. సత్యలోకంలో (బ్రహ్మకొలువుకూ, కైలాసంలో 
శివుడి కొలువుకూ వచ్చినట్టు వచ్చారట. వారు కాలఖంజులనే రాక్షసుల వలె భయంకరాకారులట. సింహస్కంధులట. అయినా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 153 
వారు నిర్మలులట, అభిమానధనులట, అనేక విజయాలు సాధించారట. వారందరిలో ఒకడు జగదేకమల్టుడట. అతడిని రంగంలో 
దిగి ఎదిరించేవాడు లేడట! అతడు రాజుకు సవాలుగా మారాడట! ఇది మూల కథనం. వ్యాసుడి కథనంలో సత్యనిష్ట కనబడుతుంది 
కాని, కావ్యకళ తక్కువ. నాలుగు నెలలకు వచ్చిన (బ్రహ్మోత్సవం గురించి చెప్పకపోయినా, మల్టులు విరాట నగరానికి రావటం 
(బ్రహ్మలోకానికి, శివలోకానికి భక్తులు వచ్చినట్టున్నదని వర్లించకపోయినా, మల్టులు రాక్షసులవలె ఉన్నారని పేర్కొనకపోయినా కథ 
కెటువంటి లోపం లేదు. జగదేక మల్లుడి పాత్ర, అతడి (ప్రాగల్భ్యం, విరటుడి కొలువుకే ఒక సవాలుగా మారిందన్న వివరం 
మూలంలో లేదు. అసలు కథకు ప్రాణం ఆ ఘట్టం. దాని చిత్రణం మూలంలో లేదు. తిక్కన పొల్గునంతా వదలి (ప్రాణాన్ని 
పట్టుకొన్నాడు. ఆ మల్లవీరుడు నానారాజాస్థాన సందర్శనం చేస్తూ విజయప(త్రాలను (గ్రహిస్తూ విరాటనగరంమీదకు దాడి వచ్చినట్లు 
వచ్చాడు. బాహువులప్పళించి సవాలు చేశాడు. ఇక్కడ తిక్కన కథా ప్రవృత్తినే మార్చాడు. ఇది పునస్సృష్టి బుషి వంటి వేదవ్యాసుల 
చిత్రణ కంటె కవిబ్రహ్మ కల్పనం రసవత్తరం, సన్నివేశ మధురం. మల్లుడు రాజునకు నమస్కరించి సభామర్యాదను పాటించాడు. 
బాహువులప్పళించి మల్లవీర మర్యాదను (ప్రదర్శించాడు. కొందరు విమర్శకులు బాహువులప్పళించటం అవినయంగా వ్యాఖ్యానించారు. 
అది పొరపాటు. అది జాతివార్తా విశేషం. తిక్కన సమకాలీన మల్లమర్యాదలకు ఈ ఘట్టంలో ప్రాణం పోశాడు. మూలం కంటె 
కావ్య కళాగారవంతో సన్నివేశాన్ని తిక్కన చిత్రించాడు. (సంపా.) 


తే. “నేల నాలుగు సెటి(గుల నృపుల కొలువు । లందు నేను వర్తించితి నవనినాథ! 
యగ్గలించి, నా యెదుర బాహప్పళించి । కడ(గ(జాలెడు మల్లుల6 గాన నెందు.” 7 


ప్రతిపదార్థం: అవనినాథ!= ఓ విరాటరాజా!; నేల నాలుగు చెజంగుల= ఈ (ప్రపంచం నలుమూలలా ఉన్న; నృపుల కొలువులందున్‌= 
రాజాస్థానాలలో; నేను వర్తించితిన్‌= నేను తిరిగాను; అగ్గలించి= అతిశయించి, ఉత్సాహంగా వచ్చి; నా+ఎదురన్‌= నా ముందు; 
బాహు+అప్పళించి= భుజాలు చరచి; కడంగన్‌+*చాలెడు= పూనుకొనగల; మల్టులన్‌= కుస్తీ పట్టేవారిని; ఎందున్‌= ఎక్కడా; కానన్‌= 
చూడలేదు. 


తాత్సర్యం: “ఓ విరాటరాజా! భూప్రపంచం నలుమూలలా ఉండే రాజుల కొలువులన్నీ తిరిగాను. కాని, నా ముందుకు 
వచ్చి నిలబడి ఉత్సాహంగా భుజాలు చరిచి నిలబడగలిగిన వీరుడిని చూడలేదు. 


చ. అనునెడ వాని యుగ్రసమదాకృతియుం, బటువాక్యవృత్తియుం, 
గని, విని, మల్లులెల్లై భయకంపితమూర్తులు దాల్చి మాటువ 
ల్కను, గనువిచ్చి చూడను, మొగం బెగయింపను జాలకున్నన 
జ్ఞనపతి వేడ్క మైోడుపడు చందము గాంచి యుధిష్టిరుం డనున్‌. 8 


ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అట్టా మాట్లాడేటప్పుడు; వాని ఉగ్ర సమద+ఆకృతియున్‌= అతని భయంకరాకారాన్ని; పటువాక్య 
వృత్తియున్‌= కఠినమైన మాటలతీరును; కని,విని= (క్రమంగా) చూచి, విని; మల్టులు+ఎల్లన్‌= కొలువులోని మల్గులందరూ; 
భయకంపిత మూర్తులు+తాల్చి= భయంచేత వణకుతున్న ఆకారాలు కలవారై; మాణు+పల్కను= ఎదురు జవాబు చెప్పడానికీ; 
కనువిచ్చిచూడను= కళ్ళు తెరచి చూడటానికీ; మొగంబు+ఎగయింపను= మొగం ఎత్తి చూడటానికీ. (కూడ); చాలక+ఉన్నన్‌= 
సమర్ధులు కాకపోగా; ఆ+జనపతి= ఆ రాజు, విరాటునియొక్క; వేడ్క= ఉత్సాహం; మోడుపడుచందము= వాడిపోయే విధాన్ని; 
కాంచి=చూచి; యుధిస్టిరుండు= ధర్మరాజు; అనున్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: (భయంకరాకారుడైన) ఆ మల్లుడి భయంకరాకారాన్నీ పరుష వాక్యాలనూ విని కొలువులోని మల్టులు 
అందరూ భయపడి మారుమాటాడలేక కన్నులు విచ్చి చూడలేక, ముఖం పైకెత్తలేక నిశ్చేష్టులయ్యారు. అప్పుడు విరాట 
మహారాజు యొక్క ఉత్సాహం మోడువారి పోవటాన్ని చూచి ధర్మరా జిట్లా అన్నాడు. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తిక్కన రచనలో నాటకీయత అచ్చుపడేటట్టు కనపడే పద్యాలలో ఇది ఒకటి. నాటకీయతలో ఆంగిక, ఆహార్య, వాచిక, 
సాతికాభినయ వర్షనం ముఖ్యాంశం. ఇక్కడ జగదేక మల్లుడి ఉ([గ్రసమదాకృతి ఆంగికాభినయ సంబంధి. భయంకరమైన మదించిన 
ఆకారం భయానక రసాన్ని చూపరులలో కలిగించే రౌద్రరస విభావం. అతడి మాటలు పరుషవాక్యవృత్తి కలిగినవి. 'వాక్యవృత్తి' 
రసవ్యంజకమైన వాచికాభినయ విన్యాసాన్ని ప్రకటించింది. ఆ భయంకర మల్లరూపాన్ని చూచిన ఆస్థాన మల్టులు డ్రేక్షకులవంటివారు. 
వారిలో భయానకరసం (ప్రకోపించింది. రసం సాత్తిక భావాలవలన వ్యక్తమై సాక్షాత్తు పఠితలు రసానందాన్ని పొందటానికి ఉపకరిస్తుంది. 
కంపం (శరీరం వణకటం) భయం వలన కలిగే సాత్తిక భావం. మారుమాట్లాడలేకపోవటం, మొగమెత్తి చూడలేకపోవటం కంపాన్ని 
పోషించే సాత్మిక భావాభివ్యక్తులు. ఆస్థాన మల్టులు భయకంపితులయ్యారు. వారిని చూచి విరాటుడి ఉత్సాహం మోడువారింది. 
వేడ్క, మోడుపడు, చందము - ఈ మూడూ తెలుగు జాతీయపు పలుకుబళ్ళు. పూలతో, పండ్లతో విరిసిన చెట్టు ఒక్కసారిగా 
ఎండిపోవటం వంటిది - విరాటుడి మానసికోత్సాహం మోడువారటం. ఆ చందాన్ని (ఆ పరిణామ విధానాన్ని) ధర్మరాజు 
గమనించాడు. వెంటనే తన కర్తవ్యాన్ని గుర్తించాడు. మోడువారిన రాజు వేడ్కను మరల చిగురింప చేసే ఉపాయం చెప్పటం తన 
ధర్మంగా భావించాడు. మూలంలో ధర్మరాజు ప్రసక్తి లేదు. అభినయ చిత్రణ లేదు. “యదా సర్వే విమనస స్తే మల్లా హతచేతసః 
అథ సూదేన తం మల్లం యోధయామాస మామత్స్యరాట్‌ (సం.4.12.16) అని మాత్రమే ఉన్నది. మూలంలో ధర్మజుడి నీతిసహాయం 
విరాటునికి అవసరం లేకపోయింది. కంకుభట్టును విరటుని వివేకశక్తిగా చిత్రించ దలచుకొన్న తిక్కన కథ మార్చాడు. ధర్మరాజు 
సలహాను (ప్రవేశపెట్టాడు. రంగంలోని ప్రతిపాత్రా సజీవంగా అభినయిస్తున్నట్టు చిత్రించి నాటకీయతను రక్తి కట్టించాడు. కథలో 
అడుగడుగున తిక్కన ఉభయకావ్యకళాఫ్రాఢి పాటించే శిల్పం ప్రదర్శితమౌతూనే ఉండటం తెలియదగిన విశేషం. (సంపా.) 


క. “వీనికి మార్కొనంజాలెడు । దానికి. దగువాని ధర్మతనయుని పురిలో 
నానానియుద్దలంపటు । నే నొక్కనిం గంటి నిపుణు6 డిందుల కతండున్‌. 9 


ప్రతిపదార్థం: ఏనికిన్‌, మార్కొనన్‌+చాలెడు దానికిన్‌= ఇతడిని ఎదురించటానికి; తగువానిన్‌= సమర్ధుడైనవాడిని; ధర్మతనయుని 
పురిలోన్‌= ధర్మరాజు నగరంలో; నానానియుద్దలంపటున్‌= అనేక రకాలైన బాహుయుద్దాలలో ఆసక్తి కలవాడిని; ఒక్కనిన్‌= 
ఒకడిని; ఏను+కంటిన్‌= నేను చూచాను; అతండున్‌= వాడు; ఇందులకున్‌= ఈ విషయానికి (విషయంలో) నిపుణుండు= 
సమర్గుడు, నేర్పరి. 


తాత్సర్యం: “ఓ రాజా! ఈ మల్లయోధుడితో సరిసమానంగా బాహుయుద్దం చేయగల సమర్భుడిని ఒకడిని నేను 
ధర్మరాజు నగరంలో చూచాను. అత డీ విషయంలో నైపుణ్యం గలవాడు. 


విశేషం: ధర్మరాజు తాను స్వయంగా రహస్యం బయటపడకుండా ఉండే విధంగా భీముడిని సభకు పరిచయం చేయటం విశేషం. 
ఆయుధాలు పట్టి యుద్దం చేయకూడదనే నియమం గల యుద్దం నియుద్దం. 'ధర్మతనయుని పురిలో పనిచేసినవాడే కంకుభట్టు. 
అందువలన వలలుడిని గుర్తించటం సహజం. కంకుడు లేదా కంకుభట్టు కొలువులో ఉన్నప్పుడే వలలుడు విరాటుడి కొలువులో 
చేరాడు. 


క. మన బానసీండు వలలుం । డను శూద్రుండు నాకు దెల్ల; మధిక బలుల నో 


ర్లినవా.( డనేక మల్లుల । నిను మెచ్చింపంగ. జాలు; నిజ మిది యధిపా! 10 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ విరాటరాజా!; మన బానసీండు= మనవద్ద వంటలవాడుగా ఉన్న; వలలుండు+అను శూద్రుండు= 
'వలలుడు” అనే పేరుతో ఉన్న శూద్రకులంవాడు; నాకున్‌+తెల్లము= నాకు+తెలుసు, నేను ఎరిగినవాడు; అధిక బలులన్‌= 
మిక్కిలి బలవంతులను; అనేక మల్లులన్‌= ఎందరో కుస్తీ పట్టేవారిని; ఓర్చినవాండు= గెలిచాడు; నిను మెచ్చింపంగన్‌+చాలున్‌= 
నిన్ను సంతోషపరచగల సమర్ధుడు; ఇది= ఈ మాట; నిజము= వాస్తవం. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 155 
తాత్సర్యం: ఓ మహారాజా! మనవద్ద వంటలవాడు అయిన వలలుడు ఎందరినో మల్లయుద్దంలో ఓడించిన అధిక 
బలాఢ్యుడు. నా కా సంగతి బాగా తెలుసు. అతడు నీ మనస్సును రంజింప జేయగల సమర్ధుడు. నా మాట వాస్తవం. 


నిశేషం: పాత్రోచిత, సందర్భోచిత సంభాషణ చిత్రణం తిక్కనకు సహజవిద్య, (మ్రనుపడిన విరాటుడికి ఉపాయం చెప్పే కంకుడు 
దీర్భ సమాసాలతో, వృత్తాలతో ఉపన్యాసం చేయకూడదు. చిన్న చిన్న వాక్యాలలో కంద పద్యాలవంటి లఘు చ్చందస్సులలో 
మాట్టాడింప చేయటం జొచిత్యం. అలతి అలతి పదాలతో కాహళ సంధించినట్టు, చెవిలో తొందరగా ముక్తసరిగా సలహా 
చెప్తుతున్నట్టున్నాయి ధర్మజుడి వాక్యాలు. 9,10 పద్యాలు అందుకు చక్కని ఉదాహరణలు. మన బానసీడు వలలుడనే శూద్రుడు 
- భీముడు జ్ఞాపకం రావటానికి ఈ వాక్యం తోడ్పడుతుంది. నాకు తెల్లము - (నాకు బాగా తెలుసు)- అనే చిన్న వాక్యం 
అతడిమీద విరటునికి నమ్మకం కలిగిస్తుంది. మిత్రవాక్యం ప్రమాణం. అధికబలులైన మల్లులను అనేకులను ఓడించా డా 
వలలుడు - అనే వాక్యం మల్లయుద్దంలో అతడికున్న దీర్శమైన, స్థిరమైన, ఉన్నతమైన అనుభవాన్ని చెప్పక చెపుతున్నది. అతడు 
ఈ మల్లవీరుడిని జయించి నీకు సంతోషాన్ని కలిగిస్తాడు - అనే వాక్యం మోడువారిన అతడి మనసును చిగురింపచేసే ఆశా 
మంత్రం. నిజ మిది - అని దృఢంగా చెప్పటం అతని మనస్సుకు ధైర్యం చెప్పటం. ఈ వరుసలో వాక్యాలు పలుకగలిగిన 
ధర్మరాజు వాక్య నిపుణుడు. ఆ మాటలు విన్న తరువాత విరాటుడు మరొక మాట లేకుండానే ధర్మజుడి సలహాను పాటించి 
తీరాలి. తిక్కన అట్లాగే చిత్రించాడు. నాకు తెల్లము, నిజ మిది - ఇవి తెలుగువారి పలుకుబడిలో ఎదుటివారికి ధైర్యం చెప్పటంలో 
వాడే ఊతపదాల వంటి వాక్యమూలికలు. జీవద్భాష తెలిసిన కవి వాడే వాక్యవిన్యాసాలు. (సంపా.) 


క. అనవుడు భూపతి పిలువం । బనిచె; నతని నతండు నపుడ భయభక్తులతో. 

జనుదెంచి, మల్లవర్గము. । గని మై వెఖుగంగ నిలిచె. గౌతూహలియై. 11 
ప్రతిపదార్థం: అనవుడు= అనగానే; భూపతి= విరాటరాజు; అతనిన్‌= (భీముని) వలలుని; పిలువన్‌+పనిచెన్‌= పిలిపించాడు; 
అత(డు= వలలుడు; అపుడు+అ= వెంటనే; భయభక్తులతోన్‌+చనుదెంచి= వినయ విధేయతలతో వచ్చి; మల్లవర్గమున్‌= కుస్తీ 


పట్టేందుకు సిద్దంగా ఉన్నవారిని; కని= చూచి; మై+పెణుగంగన్‌= శరీరంవిజృంభించగా; కాతూహలి+ఐ= ఉత్సాహం కలవాడై; 
నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: అప్పుడు విరాటరాజు వలలుడిని పిలిపించాడు. అతడు ఎంతో భయం, భక్తి ప్రకటమయ్యే వినయంతో 

వచ్చి ఎదురుగా ఉన్న మల్టులను చూచి ఉప్పొంగిపోయి శరీరాన్ని పెంచాడు. (సాటి యోధులను చూస్తే యోధులకు 

ఉత్సాహం రావటం సహజం!) 

విశేషం: విరాటుడు పిలువనంపితే మూలంలో భీముడు ఇష్టం లేకుండానే వచ్చాడు. అనిష్టంగానే మల్లయుద్ధానికి సిద్దమయ్యాడు. 

తెలుగులో దానికి విరుద్దంగా తిక్కన చిత్రించాడు. (సంపా.) 

వ. ఇట్లు నిలిచిన పవనతనయు నవలోకించి, యవనీవల్లభుం డమ్మల్లముఖ్యుం జూపి, 'యితనితోడి 
యుద్ధంబునకు సన్నద్ధుండవు గ' మ్మనిన నతండును ధర్మతనయు కనుసన్న గనుంగొని యమ్మత్స్యవిభునకు 
వినయంబుతో నిట్లనియె. 12 

ప్రతిపదార్థం: ఇట్లు నిలిచిన= ఈ విధంగా నిలబడ్డ; పవన తనయున్‌= భీముని (వలలుని); అవలోకించి= చూచి; అవనీవల్లభుండు= 

విరాటరాజు; ఆ+మల్లముఖ్యున్‌+చూపి= ఎదురుగా ఉన్న యోధుని చూపి; ఇతనితోడి యుద్దంబునకున్‌= ఇతడితో పోరుకు; 
సన్నద్దుండవు, కమ్ము+అనినన్‌= సిద్దపడుమని చెప్పగానే; అతండును= వలలుడు కూడా; ధర్మతనయు= ధర్మరాజు యొక్క; 


కనుసన్న+కనుంగొని= కనుసైగను గమనించి; ఆ+మత్స్యవిభునకున్‌= ఆ విరాటరాజుతో; వినయంబుతోన్‌+ఇట్లు+ అనియెన్‌= 
నెమ్మదిగా ఇట్లా అన్నాడు. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ఈ విధంగా భీముడు విరాటుడి ఎదుట నిలువబడగా ఆ రాజు అక్కడ ఉన్న మల్లవీరుడిని చూపించి, 
'ఇతడితో యుద్దం చేయటానికి సిద్దం కమ్ము' అని ఆజ్ఞాపించాడు. భీముడు ధర్మరాజు వైపు చూచాడు. అతడి 
కనుసైగను గమనించాడు. మత్స్యరాజుతో వినయంగా ఇట్టా అన్నాడు. 


విశేషం: భీముడు ధర్మజుడి వైపు చూడటం, అతడు సరే అన్నట్టు సైగ చేయటం - ఆ అన్నదమ్ముల అనుబంధమూ, ధర్మజుడిపై 
భీముడికి గల భక్తీ ఇందు ద్యోతకమవుతున్నాయి. 


తే.  'అధిప! ధర్మజుపాల నున్నప్పు డతని । వేడుకకు దగ బెన(గుదు వింతలైన 
జెట్టిమల్లులతో, నిప్పు డట్టువోలె । నీదు వేడ్కకు బెనంగిద నేర్దినట్లు.” 13 


ప్రతిపదార్థం: అధిప!= ఓ విరాట మహారాజా!; ధర్మజు పాలన్‌+ఉన్నప్పుడు= ధర్మరాజు వద్ద నే నుండేటప్పుడు; అతని వేడుకకున్‌+ 
తగన్‌= ఆయన ఆనందానికి తగినట్టుగా; వింతలు+ఐన జెట్టి మల్టులతోన్‌= విశేషమైన ఈ యోధులతో; పెనంగుదున్‌= కుస్తీ 
పట్టు పట్టేవాడిని; అట్టు+పోలెన్‌+ఇప్పుడు= అప్పటివలె ఇప్పుడు; నీదు వేడ్కకున్‌= నీ సంతోషం కొరకు; నేర్చినట్టు= నాకు 
చేతనైననట్టుగా; పెనగౌదన్‌= పోరాడుతాను. 


తాత్సర్యం: “ఓ విరాటరాజా! నేను ధర్మరాజు కొలువులో ఉన్నప్పుడు ఆయన మనస్సుకు ఉల్లాసం కలిగే విధంగా 
మల్లులతో కుస్తీ పట్టు పట్టి చూపేవాడిని. ఇప్పుడు కూడా అదేవిధంగా మీ కానందం కలిగేటట్టుగా ఈ మల్టులను ఒక 
పట్టుపట్టి చూపిస్తాను. 

భీముండు మల్టునితో యుద్ధము చేయుట (సం.4-12-17) 


వ. అని మెత్తన యియ్యకొని, గర్జించి, గజాలస్యంబునం బ్రాంగణంబు సొచ్చి, భూపాలుని ముందట 
భుజాస్పాలనంబు సేసి, మొక్కి మరలునెడ, నంతకుమున్న యమ్మల్లవరుండు నరపతి యనుమతి వడసి, 
కృతపరికర బంధుండై యరుగుదెంచి యచ్చట నునికింజేసి యతండును ననిలసుతుండునుం బరస్పర 
మూర్తుల నవలోకించి యుద్దరంగంబు మన్ను ఫాలప్రదేశంబున ధరియించి శరీరంబులపై జల్లుకొని రెండు 
సేతుల మునివ్రేళ్ళను గొండొక పుచ్చికొని యొండొరుల దెసకు వైచి, యున్నతంబులగు నపసవ్య కరంబుల 
నాకుంచిత సవ్య బాహు తలంబుల నప్పళించు చప్పుళ్ళు గలసి యొక్కరుండ మల్లసబిచిన చందంబున 
వీతేర వింతతానకంబుల నిలిచి కదిసిన యప్పుడు వృకోదరుండు. 14 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; మెత్తన+ఇయ్యకొని= వినయపూర్వకంగా అంగీకరించి; గడ్జించి= శబ్దం చేసి; గజ+ 
ఆలస్యంబునన్‌= ఏనుగుమదంతో; ప్రాంగణంబు+చొచ్చి= లోపలికి వచ్చి; భూపాలుని ముందటన్‌= విరాటుని ముందు; 
భుజ+ఆస్సాలనంబు+చేసి= భుజాలు చరిచి; మొక్కి= నమస్కరించి; మరలు+ఎడన్‌= వెనుకకు వెళ్ళేటప్పుడు; అంతకుమున్ను+అ= 
అంతకుముందే; ఆ+మల్లవరుండు= ఆ యోధశ్రేష్టుడు; నరపతి= విరాటుడి యొక్క; అనుమతి+పడసి+అంగీకారం తీసికొని; 
కృత పరికరబంధుండై= నడికట్టు సిద్దం చేసికొని; అరుగుదెంచి= వచ్చి; అచ్చటన్‌+ఉనికిన్‌+చేసి= అక్కడ ఉండటం చేత; అతండును= 
ఆ మల్టుడును; అనిలసుతుండునున్‌= భీముడు (వలలుడు)ను; పరస్పర మూర్తులన్‌= ఒకరొకరి ఆకారాలను; అవలోకించి= 
చూచి; యుద్దరంగంబుమన్ను= మల్ల యుద్దం చేసే నేలపై ఉన్న మట్టిని; ఫాల ప్రదేశంబునన్‌= నొసట; ధరియించి= పూసికొని; 
శరీరంబులపైన్‌= ఒడళ్లపై; చల్లుకొని= విదిలించుకొని; రెండుచేతుల= తమ రెండు చేతుల యొక్క; మునిట్రేళ్లను= కొస వేళ్లతో; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 157 
కొండొకపుచ్చుకొని= కొద్దిగా తీసికొని; ఒండు+ఒరులదెస కున్‌+వైచి= ఒకరు మరొకరి వైపునకువేసి; ఉన్నతంబులు+అగు= 
ఎత్తైన; అపసవ్యకరంబులన్‌= కుడి చేతులతో; ఆకుంచిత= ముడిచిన; సవ్యబాహుతలంబులన్‌= ఎడమ భుజాలపై; అప్పళించు= 
చరచే; చప్పుళ్ళు కలసి= శబ్దాలు ఏకమై; ఒక్కరుండు+అ= ఒక్కడే; మల్ల+చఅచిన చందంబునన్‌= కుస్తీ పట్టడానికి ముందు చేసే 
శబ్దం చేసినట్లుగా; వీతేరన్‌= రాగా; వింతతానకంబులన్‌= జెట్టీలు నిలిచే విశేషాలతో; నిలిచి= నిలబడి; కదిసినన్‌= ఒకరిపై ఒకరు 
లంఘించగా; అప్పుడు= ఆ సమయంలో; వృకోదరుండు= భీముడు (వలలుడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అని భీముడు (వలలుడు) వినయంతో అంగీకరించి, ఉత్సాహంతో గర్జించి, మదించిన ఏనుగువలె ముందుకు 
వచ్చి, రాజు ఎదుట జబ్బ చరిచి, నమస్కరించి, మరలాడు. మల్లవీరుడు అంతకుముందే విరటుడి అనుమతితో 
నడుంకట్టు బిగించి వచ్చి కుస్తీపట్టుకు సిద్దమై నిలిచి ఉన్నాడు. అతడూ భీముడూ ఒకరొకరి ఆకారాలను తేరిపార 
చూచుకొన్నారు. మల్లయుద్ద రంగంలో ఉన్న మట్టిని నుదురులపై ధరించారు. శరీరాలపై చల్లుకొన్నారు. మునివేళ్ళతో 
మరికొంత మట్టి తీసికొని ఒకరివైపు మరొకరు వేసికొన్నారు. ఎడమ చేతులను వంచి కుడిచేతులతో జబ్బలు చరచుకొన్నారు. 
వారిద్దరూ ఒకేసారి చరచుకొనటంతో ఒకే చప్పుడుగా వినిపించింది. వింతవింతగా స్థాన భేదాలతో నిలిచి ఒక్కసారి 
ఇద్దరూ కలియబడ్డారు. అప్పుడు భీముడు. 


నిశేషం: మల్లయుద్ద సంప్రదాయాలలో పరికరబంధం మొదటిది. ఇందులో అంతకుమించి వ(స్తధారణ ఉండదు. విద్యాప్రదర్శనకు 
ముందు గురునకు నమస్కారం సంప్రదాయం. గురుస్తానంలో భీముడు రాజుకు నమస్కరించాడు. గురుభావన, రాజభావన 
కలిసివచ్చాయి. మట్టిని ఫాలప్రదేశంలో బొట్టుగా పెట్టుకొంటారు. పరస్పరం ఒకరివైపు మరొకరు మట్టి చల్లుకొంటారు. బజ్బ 
చరచడం కూడా అటువంటిదే. అహమహమికగా యుద్ధం ప్రారంభం కాబోతున్నది. 


సీ.  ఉపతాయిలో! దన కొదవిన తోరహ। త్తము సూపి వ్రేయక సమదవృత్తి 
బాసి క్రమ్మజం జేరు; బలువిడి వాండు పై | నదరిన జరగక యవనిం గ్రుంగి 
నిలుచు; నొత్తొరువున వలచినయప్పుడు । గొనిపోవు; నవలీలం గూలవైచు; 
జళికి పట్టిస మను సన్నపు విన్నాణ । ములు దొరకొన్నను ముట్టంగొనండు; 


తే. కాలిదెసంజొరవచ్చుట గానిపించి । యుడుగు; సీసానం బట్టియు నుప్పళించు.; 
బోవనిచ్చు; మగుడ నేచి పోరంజేరు । నెడల సరిసేయ నగు తడవీక హత్తు. 15 


ప్రతిపదార్థం: ఉపతాయిలోన్‌= మల్ల విజ్ఞానంలో; తనకున్‌+ఒదవిన= తనకు తెలిసిన; తోరహత్తము+చూపి= ఒక రకమైన 
మల్లబంధ విశేషాన్ని చూపించి; వ్రేయక= కొట్టక; సమదవృత్తిన్‌+పాసి= మదించినట్టుగా (గంభీరంగా) వదలిపెట్టి; క్రమ్మణన్‌+చేరున్‌= 
మళ్ళీ సమీపించేవాడు; బలువిడిన్‌= ఎక్కువ బలంతో; వాండు= మల్లుడు; పైన్‌+అదరినన్‌= పైకిరాగా; జరగక= కదలక; అవనిన్‌= 
నేలపై; (క్రుంగినిలుచున్‌= వంగి నిలబడేవాడు; ఒత్తారువునన్‌= గట్టిగా అదిమి; వలచిన+అప్పుడు= కోరిన సమయంలో; కొనిపోవున్‌= 
తీసికొని వెళ్ళేవాడు; అవలీలన్‌= తేలికగా; కూలవైచున్‌= పడత్రోసేవాడు; జళికి, పట్టిసము+అను= జళికి, పట్టిసం అనే పేరుగల; 
సన్నపు విన్నాణములు= సున్నితమైన నేర్పులు; దొరకొన్నను= చూపించినా; ముట్టన్‌+కొన(డు= దగ్గరగా తీసికొనడు; కాలిదెసన్‌= 
కాలివైపు; చొరవచ్చుట= లోపలికి రావటం; కానిపించి= చూపజేసి; ఉడుగున్‌= విరమించి నిలిచేవాడు; సీసానన్‌+పట్టియున్‌= 
సీసమనే మల్లబంధంలో ఇరికించి; ఉప్పళించున్‌= పైకెత్తినేసేవాడు; పోవనిచ్చున్‌= పోనిచ్చి; మగుడన్‌+ఏచి= మళ్ళీ పట్టుకొని; 
పోరన్‌+ చేరు+ఎడలన్‌= పోరాడేందుకు దగ్గరగా చేరినప్పుడు; సరిచేయన్‌+అగు= చక్కచేయటానికి; తడవు+ఈక+హత్తున్‌= 
ఆలస్యం చేయకహత్తుకొనేవాడు. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మల్లయోధులైన వారిరువురు ఒకరితో ఒకరు కుస్తీ పట్టు ప్రారంభించారు. మల్లబంధ విశేషాలలో ఆరితేరిన 
వలలుడు గంభీరంగా అనేక విన్యాసాలు చూపిస్తూ మల్టుడిని గట్టిగా అదిమి నేలపై పడవేశాడు. తన మీదిమీదికి వచ్చే 
అతగాడిని అదుపులో పెట్టేవాడు. అనేకవిధాలైన జెట్టీల నేర్పును చూపిస్తూ వలలుడు కుస్తీ పట్టు పట్టసాగాడు. 


విశేషం: తిక్కన ఈ పద్యంలో అనేక విధాలైన జెట్టీల కుస్తీ పట్టు పేర్కొన్నాడు. ఇది ఒక విధమైన (ప్రదర్శనా యుద్దం (Exhibition 
match). కొంతసేపు వినోదం కలిగించాలి. మల్టుని చంపటం మాత్రమే భీముడి ఉద్దేశం కాదు. 
వ. మఠియు ననేకగతుల యోజలు మెబయుచు( గొండొకసేపు విరాటునకు వినోదంబు సలిపి. 16 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అనేకగతుల= అనేక విధాలైన; ఓజలు= (ప్రకారాలు; మెజయుచున్‌= చూపిస్తూ; కొండు+ఒకసేపు= 
కొంతసేపు; విరాటునకున్‌+వినోదంబు సలిపి= రాజుకు ఆనందం కలిగించి. 


తాత్సర్యం: ఇంకా ఎన్నో రకాలుగా ఉత్సాహాన్ని ప్రకటించి రాజుకు ఆనందం కలిగించాడు. 


విశేషం: విరాటుడికి వేడుక కలిగించటం, వెంటనే చంపకుండా, (ప్రజలకు అనుమానం రాకుండా చేయటం ముఖ్యం. అజ్ఞాతవాస 
సమయం అని గుర్తుంచుకొనాలి. 
ఆ. కచ్చయమరంబట్టి కాళ్ళును జేతులు । వ్రేల మత్తగజములీల మెజియ 

ముష్టి బలువు నెజియ ముక్కున వాతను । నెత్తురొలుక మల్లు నెత్తివైచె. 17 


ప్రతిపదార్థం: కచ్చ= దట్టీ; అమరన్‌+పట్టి= తగినట్టుగా పట్టుకొని; కాళ్ళునున్‌+చేతులు (గ్రేలన్‌= కాళ్ళు, చేతులు వేలాడుతూ 
(<=) యు [స్‌ న! న్‌ 

ఉండగా; మత్తగజములీలన్‌ మెజయన్‌= మదించిన ఏనుగువలె (ప్రకాళశించగా; ముష్టి బలువు నెజయన్‌= పిడికిటిబలం నిండగా; 

ముక్కునన్‌+వాతను= ముక్కులోను, నోటిలోను; నెత్తుర+ఒలుకన్‌= రక్తం కారగా; మల్టున్‌+ఎత్తివైచెన్‌= మల్లుని పైకెత్తివిసిరివేశాడు. 


తాత్సర్యం: మల్లుడి దట్టీ పట్టుకొని, కాళ్ళు చేతులు వేలాడుతూ మదించిన ఏనుగులా ఉన్నవానిని పిడికిట గుద్ది 
ముక్కునా నోటా నెత్తురు కారగా ఎత్తిపడవేశాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. ఇవ్విధంబున విసరి నేలతో వ్రేసి వీపున మండివెట్టిన. 18 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విసరి= విసరి; నేలతో (ర్రేసి= నేలమీద పడవేసి; వీషునన్‌= వీపుమీద; మండి+పెట్టినన్‌= 
మోకాలు మోపిపెట్టగా. 

తాత్సర్యం: ఈ విధంగా నేలమీద పడవేసి వీపుమీద మోకాలు మోపిపెట్టగా. 


క. పెలుకుథటి తాళం బీ మది(। దలంచి యనువుగాక ధరణితలము గరతలం 
బుల నప్పళించె వా6డ । క్కొలు వార్వ(గ విటిచి మెఅసెం గుంతీసుతుండున్‌. 19 


ప్రతిపదార్థం: వాండు= మల్లుడు; పెలుకుణీ= భయం వలన అంగాలు విలవిలపోగా; తాళంబు+-ఈన్‌= ఒక్క చరుపు చరవాలని; 
మదిన్‌+తల(చి= మనస్సులో అనుకొని; అనువుగాక= వీలుపడక; ధరణితలము= నేలమీద; కరతలంబులన్‌= అరచేతులతో; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 159 
అప్పళించెన్‌= చరిచాడు; ఆ+కొలువు= ఆ సభలోని అందరూ; ఆర్వంగన్‌= భయంకర శబ్దం చేయగా; కుంతీ సుతుండున్‌= 
భీముడును; విజిచి మెజుసెన్‌= ఓడించి ప్రకాశించాడు. 


తాత్పర్యం: ఆ మల్లుడు తాళమనే మల్లబంధంతో వలలుడిని పట్టదలచి, వీలుపడక నేలను చేతులతో బాదుతూ 
ఊపిరాడక విలవిలలాడాడు. సభ్యులందరూ పెద్దగా హర్షద్యానాలు చేస్తూ ఉండగా భీముడు ఆ మల్లుడిని ఓడించాడు. 


నిశేషం: 1. ఈ మల్లయుద్ద ఘట్టం తిక్కన కవితలోని జాతివార్తా విశేషాలకు చక్కని నిదర్శనం. మూలంలోవలె తిక్కన కూడా 
మల్లశా(స్త్ర విశేష పరిజ్ఞానంతో యుద్ద సన్నివేశాన్ని వర్ణించటం విశేషం. మూలంలో మల్లయుద్దంలోని అనేక రకాలైన పట్టులు, 
౧ Sy (ర. £3 $9 ఠా యా న్‌ 
భంగిమలు, చేర్పులు, చర్యలు వర్లించబడ్డాయి. ఉదాహరణకు కొన్ని శ్లోకాలు - 
లం య నో 


“ఉభౌ పరమ సంహృష్టా ముక్తా విన మహాగజౌ 
కృత ప్రతికృతై శ్చిత్తై ర్పాహుభిశ్చ సుసంకటైః 
సంనిసాతావధూతై శ్చ ప్రమాథోన్మథనై స్తథా 
క్లేపతై ర్ముష్టిభి శ్రైవ వరాహోద్దత నిఃస్వనైః 
తలై ర్వజనిపాతై శ్చ ప్రసృష్టాభి స్తథైవ చ॥ 
శలాకా నఖపాతైశ్చ పాదోద్దూతై శ్చ దారుణైః। 
జానుభి శ్చాశ్మ నిర్వోపై శిరోభి శ్చావఘట్టనైః 
తద్‌యుద్ద మభవత్‌ ఘోర మశస్తం బాహుతేజసా 
బల ప్రాణేన శూరాణాం సమాజోత్సన సంనిధాౌ॥...” 
“పకరణాకరణయో రభ్యాకర్ష వికరణెః 

యె యె యె బా 
ఆకర్షతు రథాన్యోన్యం జానుభిశ్సాపి జఘ్నతః 
తతః శబ్దేన మహతా భర్భయన్లా పరస్పరమ్‌ 
వ్యూఢోరస్కొ దీర్వభుజౌ నియుద్ద కుశలా వుభౌ 
బాహుభి స్పమసజ్జేతా మాయసైః పరిఘై రివ॥..” 
డా.శలాక రఘునాథశర్మ గారి వ్యాఖ్య. శ్రీమహాభారతమ్‌-విరాటపర్వ (13.27-30; 32-33) 


వీటిలో మొదటి మూడు శ్లోకాలలో మల్లయుద్ధంలోని కుస్తీ పట్టను పేర్కొన్నాడు కవి. అవి-1) ఒకచోట పట్టి నొక్కటం, 
2)వదలటం, 3) పిడికిలితో చేతులను గట్టిగా పట్టి ఎదుటివారిని బలహీనపరచటం, 4. దేహాన్ని గట్టిగా ఒడిసిపట్టటం, 5. 
దూరంగా (త్రోయటం, 6) నేలమీద పడద్రోసి మర్దించటం, 7) పైకి లేవనెత్తి మర్దించటం, 8) ఉన్నచోటునుండి లాగి పడగొట్టటం, 
9) రొమ్ము నడుమ రెండు పిడికిళ్ళతో కొట్టటం, 10) మెడలు వంచి చేతులు భుజంమీద పెట్టి చరుస్తూ ఏదుపంది అరచినట్టు 
చప్పుడు పుట్టించటం, 11) పిడుగుపాటులవంటి చరపులు చరచటం, 12) (వ్రేళ్ళు పట్టుకొని లాగటం వంటి కుస్తీ పట్టు, 13) (వ్రేళ్ళు 
వంచకుండా పెట్టి గోళ్ళతో పాడవటాలు, 14) కాళ్ళు చాచి తన్నటాలు, 15) గండశిల మీదపడ్డట్టు శత్రువు మీదపడి మోకాళ్ళతో 
పొడవటాలు, 16) తలతో పొడవటాలు అనే ముష్టియుద్ద చర్యలు, 17) ఒక్క పెట్టున లాగి ముద్దగా చేయటం, 18. ముందు 
వెనుకలకు గుంజటం, 19) వేగంగా వెనుకకు (త్రోసి పడగొట్టటం, 20) మోకాళ్ళతో పొడుచుకొనటం-వంటి నేర్పులు, 21) పెద్ద 
పెద్ద అరుపులతో ఒకరి నొకరు బెదిరించుకొనటం, 22) విశాలమైన రొమ్ములు, పొడుగైన చేతులు (ప్రదర్శించుకొనటం, 23) 
చేతులతో శత్రువును పైకెత్తి గిరగిరా త్రిప్పటం, 24) నేలపై పడి నిళ్ళేస్టితుడై ఉన్న శత్రువును మర్దించటం, 25) ఊపిరి 
ఆడకుండ చేసి చంపటం, 26) జయించి సింహగర్జనల వంటి విజయఘోష పెట్టటం - ఇవి మల్లయుద్దంలో (ప్రసిద్దమైన భంగిమలు. 
ఇవన్నీ ఈ వరుసలోనే వర్తిల్లినట్టు చెప్పిన వ్యాసుడు శాగస్తవిజ్ఞాన పండితుడివలె మనకు ఆశ్చర్యం కలిగిస్తాడు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 

వ్యాసుడు శాస్త్ర విజ్ఞాని. తిక్కన అనుభవ జ్ఞాని. మల్లయుద్ద శాస్త్రమే కాక, తెలుగునాట (ప్రవర్తిల్లే దేశీ కుస్తీల పరిజ్ఞానం 
తిక్కనకు కరతలామలకం. భీమ. మల్టుల యుద్ధంలోని కుస్తీపట్టకు తెలుగుపేర్టు తెలియచెప్పాడు తిక్కన. ఇది జాతి వార్తా 
విశేషం. తిక్కన పేర్కొన్న తెలుగు కుస్తీ పట్టు - కొన్ని పేరు పెట్టినవి: కొన్ని తీరు పేర్కొన్నవి. 


ఉపతాయి - మల్లయుద్దంలో అపార అనుభవ జ్ఞానం, శా(స్త వైదుష్యం. 
. తోరహత్తము - ఒకచోట పిడికిలితో పట్టటం (పట్టి చరచకుండా వదలటం తరువాతిది) 
. ఒత్తొరువు - మిక్కిలి అదమటం, సంపీడనం, దేహాన్ని గట్టిగా ఒడిసి పట్టటం. 
. జలికి - రొమ్ము నడుమ పిడికిళ్ళతో కొట్టటం. 
ట్టిసము - మెడలు వంచి చేతులు భుజంమీద పెట్టి చరచటం. 
సం - కాళ్ళు చేతులు మెడ కదలకుండా బంధించటం. 
. ముష్టిబలువు - పిడికిలితో ఎదుటివారి చేతులను గట్టిగా పట్టి వారిని బలహీనపరచటం. 
. మండిపెట్టుట - ఒక కాలు నేలమీద మరొక మోకాలు శత్రువు వీపుమీద పెట్టి నొక్కి పట్టటం. 
పెలుకుణి తాళము - ఒక్కపెట్టున లాగి తాళం వలె ముద్ద చేయటం. ఉక్కిరి బిక్కిరాడకుండా చేయటం. 
10. అప్పలించటం - చరచటం, భుజాస్సాలనం. 
11. విఖుచుట - నడుం విరిగేటట్టు చేయటం, వికారంగా ఎముకలు విరిగేటట్టు చేయటం, ఓడించటం, చంపటం, 


చేతులు వెనుకకు త్రిప్పి కట్టటం, అడుగుల కీళ్ళు విరిచివేయటం, శరీరం నుండి ఒక అంగాన్ని వేరు చేయటం మొదలైనవి. 


ప 
సీ 


So న్నogogm పె లు సై కై 


తిక్కన తన కాలం నాటికి మల్లయుద్దంలో తెలుగు పేర్లతో స్థిరపడిన వాటిని ఎన్నుకొని తన రచనలో నిబంధించాడు. 
మిగిలిన వాటిని మూలంలోవలెనే వివరించాడు. ఏమైనా వ్యాసుడి శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగువారి అనుభవ కళావిజ్ఞానంగా మార్చి, 
తెలుగువారి కుస్తీపట్ల కౌశల్యాన్ని ఈ ఘట్టంలో వెలుగులోకి తెచ్చాడు. (సంపా.) 


2. మూలంలో భీముడు జీమూతుడిని చంపినట్టున్నది. 


“తస్మిన్‌ వినిహతే వీరే జీమూతే లోకవిశ్రుతే 
విరాటః పరమం హర్ష మగచ్చద్‌ బాన్దవైః సహ”. (సం.4.1214) 


లోక ప్రసిద్ధుడైన జీమూతుడు భీముడి చేతిలో చావగా విరాటుడు బంధువు లందరితో కలిసి ఆనందించాడట. తిక్కన 
తెలుగులో “కొలు వార్వంగ విజిచి మెజసె6 గుంతీసుతుండున్‌” - అని చెప్పాడు. విజుచు- అనే క్రియకు చంపు, ఓడించు-అనే 
రెండర్భాలూ ఉన్నాయి. కొందరు భీముడు మల్లుడిని ఓడించాడని వ్రాశారు. రాబోయే వచనంలో 'ఇవ్విధంబున మహాబలుపట్టి 
యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి" - అని ఉండటం వలన. నెట్టన= అనివార్యంగా, కాక తప్పనిదిగా, పూర్ణంగా, సమగ్రంగా, 
యధథార్హంగా, నిక్కంగా - అని అర్థాలున్నాయి (సూర్యరాయాంధ్ర నిఘంటువు) నెట్టన గెల్పాడంటే - పూర్తిగా గెలిచాడు, నిజంగా 
గెలిచాడు వంటి అర్థమే వస్తుంది. కాని చంపి గెలిచాడు అనే అర్థం రాదని వారు భావించారు. ఒకవేళ అదే నిజమైతే తిక్కన 
కథను మార్చాడని చెప్పాలి. మూలంలో ఆ జగజెట్టి బ్రతికి ఉంటే భీమపరాక్రమం దేశమంతా అతడివలన వ్యాప్తి చెందుతుందని 
భావించి ధర్మజుడి కనుసైగకు అనుగుణంగా అతడిని చంపినట్టు చెప్పుతారు. మరి తిక్కన అతడిని జీవచ్చవంగా భావించి 
వదలిపెట్టాడేమో! ఏమైనా, ఎటువంటి అర్థాన్ని చెప్పుకొనటానికైనా తిక్కన వాడిన 'విఖుచు'- అనే (క్రియ సమర్థమైనది. తెలుగు 
(క్రియలకున్న అనేకార్థ స్ఫూర్తికి ఇది తిలకం వంటిది. 


3.'బెలుకురికి బోరగిలపడి | దల పరియలు గాగ ధరణితలమున బడే | తుల నప్పళించి తా న। క్కొలు వార్వంగ 
మెరసి విడిచె. గుంతీసుతు(డున్‌' - అనే పాఠాంతరం కూడా ఉన్నది. దీనిని బట్టికూడ భీముడు మల్లుడిని చంపక వదలిపెట్టి 
'ఉక్కణ భంజించి, చంపు టుడుగుదు” (విరా.1.82) నని పలికిన మాటను నిలబెట్టుకొన్నాడని తాత్పర్యం ఏర్పడుతున్నది. 
(సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 161 
వ. ఇవ్విధంబున మహాబలుపట్టి యాజెట్టి నెట్టన గెల్చిన మత్స్యపతి మెచ్చి తన కిచ్చిన ధనంబు లచ్చటి (యర్ధి) 
జనంబుల కిచ్చి నిజ నివాసంబునకుం జనియె; మజియు నిత్తెజింగున నతనికి వేడ్మసలుపుచుండు. జిక్కని 
మల్లులులేని తజి నంతివురంబు నింతులు సూడ నయ్యవనీ కాంతుండు పోరింప శార్దూల 
శుండాలాదులతోడ నీడంబోక పెనంగి భంగంబునకుం దెచ్చి మెచ్చించుచుండు. 20 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్లా; మహాబలుపట్టి= వాయుపుత్రుడైన భీముడు (వలలుడు); ఆ జెట్టిన్‌= ఆ మల్లుని; నెట్టన 
గెల్చిన= తుదకు గెలిచినందుకు; మత్స్యపతి మెచ్చి= విరాటరాజు సంతోషించి; తనకున్‌+ఇచ్చిన ధనంబులు= తనకు బహుమతిగా 
ఇచ్చిన రొక్కాలను; అచ్చటి (అర్జి) జనంబులకున్‌= యాచకులకు; ఇచ్చి= ఇచ్చి; నిజనివాసంబునకున్‌+చనియెన్‌= తానున్న 
ప్రదేశానికి వెళ్ళాడు; మజీయున్‌= ఇంకను; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; అతనికిన్‌+వేడ్క= ఆయనకు వినోదం; 
సలుపుచుండున్‌= కలిగించేవాడు; చిక్కని మల్లులు= బలవంతులైన జెట్టీలు; లేని తటిన్‌= లేనప్పుడు; అంతిపురంబు+ఇంతులు= 
రాజు[స్తీలు; చూడన్‌= చూడగా; ఆ+అవనీకాంతుండు= విరాటరాజు; పోరింపన్‌= ఉసిగొల్పగా; శార్హూల= పెద్దపులులు; శుండాల+ 
ఆదులతోడన్‌= ఏనుగులు మొదలైన వాటితో; ఈడన్‌+పోక= వెనుదీయక; పెనంగి= పోరాడి; భంగంబునకున్‌+తెచ్చి= ఓడించి; 
మెచ్చించుచున్‌+ఉండున్‌= సంతోష పెట్టుతూ ఉండేవాడు. 


తాత్సర్యం: ఈ విధంగా వలలుడు ఆ మల్లుడిని ఓడించినందుకు విరాటరాజు సంబరపడి కానుకలిచ్చాడు. వలలుడు 
ఆ రొక్కాన్ని యాచకుల కిచ్చి వెళ్ళిపోయాడు. వినోదప్రియుడైన ఆ మహారాజు బలవంతులైన మల్టులు లేనప్పుడు 
వేడ్కకై పులులతోనూ, ఏనుగులతోనూ పోరించగా భీముడు పెనుగులాడేవాడు. అంతఃపుర స్రీలు అది చూచి 


సంబరపడేవారు. 


క పెటివారలు తమమెలంగిడు । తెజింగులు దొరశొన్న వింత తెరువుల నేర్పుల్‌ 

మెఅయుచుం బతిచిత్తము గొన । నొటిపు గలిగి మాన్యవృత్తి నుండుదురు దగన్‌. 21 
ప్రతిపదార్థం: పెజవారలు= ఇతరులు; తమ మెలణాొడు తెజంగులు= (పాండవులు) తాము మసలే తీరులు; దొర(కొన్నన్‌= 
ప్రారంభించగా; వింత తెరువులన్‌= సరి(క్రొత్తమార్గాలలో నేర్పుల్‌= తమ తమ నేర్పులను; మెజయుచున్‌= వెలయింపచేస్తూ; 
పతిచిత్తము+కొనన్‌= విరాటుని మనస్సు మెప్పించే విధంగా; ఒరపు+కలిగి= చాకచక్యం కలిగిఉండి; మాన్యవృత్తిన్‌= గౌరవప్రదమైన 
ప్రవర్తనతో; తగన్‌+ఉండుదురు= సముచితంగా ఉంటున్నారు. 


తాత్సర్యం: పాండవులు తమ (ప్రవర్తనలు ఇతరులు గుర్తించలేని విధంగా ఎంతో చాకచక్యంగా అపూర్వమైన 
వింతపద్దతులతో అజ్ఞాతంగా మెలగుతూ, విరాటుడి కానందం కలిగిస్తూ జీవించారు. 


విశేషం: సంస్కృతంలో వ్యాసుడు నకులార్జున సహదేవులు తమ విద్యలతో ఎట్టా సంతోష పెట్టేవారో చెప్పాడు (14-12-29 
నుండి 32). తిక్కన దానిని వదిలేశాడు. 


కీచకు(డు పాంచాలిం జూచి మోహించుట (సం.4-13-1) 


వ. ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున వర్తించుచు( గతిపయదినంబులు గొటింతగా 
నేండుకాలంబు గడపిన సమయంబున మత్యపతి మజిందియు, దండనాథుండును, గీచకాగ్రజుండును, 
రూపాభిమానియు, నానాభరణ ధరణశీలుండును. దుర్విదగ్గుండును. బలగర్వితుండును నగు సింహబలుండు 
దనయప్ప సుదేష్టకు మైక్కంజనువాం డద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపదరాజనందనం గనుంగొని. 22 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; పాంచాలీ సహితంబుగాన్‌= [ద్రౌపదితో గూడ; విరాటు నగరంబునన్‌= విరాటుడు 
పాలించే మత్స్య దేశరాజధానిలో; వర్తించుచున్‌= ఉంటూ; కతిపయదినంబులు= కొన్ని రోజులు; కొజంతగాన్‌+ఏండు కాలంబు= 
సంవత్సరానికి కొంచెం తక్కువగా; కడపిన సమయంబునన్‌= గడిపినప్పుడు; మత్స్యపతి మజందియున్‌= విరాటుని బావమరదీ; 
దండనాథుండును= సేనాధ్యక్షుడూ; కీచక+అగ్రజాండును= కీచకులలో పెద్దవాడూ; రూప+అభిమానియున్‌= తన రూపాన్ని 
అభిమానించేవాడూ; నానాభరణ ధరణ శీలుండును= అనేక రకాలైన అలంకారాలు ధరించే స్వభావం కలవాడూ; దుర్విదగ్దుండును= 
వివేకం లేనివాడూ; బలగర్వితుండునున్‌+అగు= తనబలంచేత గర్వించినవాడూ అయిన; సింహబలుండు= సింహబలు డనేవాడు; 
తన అప్ప= తన అక్క అయిన; సుదేష్లకున్‌; (మొక్కన్‌+చనువా(డు= నమస్కరించటానికి వెళ్ళుతున్నవాడు; ఆ+దేవికిన్‌= ఆ 
మహారాణికి; అనతిదూరంబునన్‌= సమీపాన; ఉన్న= ఉండిన; ద్రుపదరాజనందనన్‌= (ద్రౌపదిని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు [ద్రౌపదీ సమేతంగా విరాటనగరంలో ఉంటూ అజ్ఞాతవాసం గడుపుతున్నారు. 
సంవత్సరానికి కొద్ది రోజులు తక్కువగా ఉండే సమయంలో విరాటరాజు బావమరది అయిన సింహబలు డనేవాడు 
ఒక రోజు తన అక్క సుదేష్షను చూచి గౌరవంగా నమస్కరించటానికి వచ్చి ఆమె సమీపంలో ఉన్న ద్రౌపదిని చూచాడు. 
అతడు న్నూటైెదుగురు కీచకులకు అన్న, అందమైన రూపాన్ని అభిమానించేవాడు, అనేకరకాలైన అలంకారాలను ధరించే 
స్వభావం కలవాడు, వివేక విహీనుడు, బలగర్వితుడు. 


విశేషం: 1. యౌవనం, ధనసంపత్తి, ప్రభుత్వం, అవివేకం- వీటిలో ఒక్కొక్కటే అనర్థ దాయకం. నాలుగూ కీచకుడిలో రాశీభూతంగా 
ఉన్నాయి. 

2. సంస్కృతంలో 'మాసా దశ సమత్యయుః (4-13-1) అని 10 మాసాలు గడిచినట్టు చెప్పబడింది. రెండు నెలల వ్యవధిలో 
దుర్యోధనుడు గ్రహించకపోడని తిక్కన సమంజసమైన మార్పు చేశాడు. 


ఉ.  అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేగయి పొల్లు పాల్తిపై 
నెక్కొను చూడి. గ్రమ్మజుప నేరక యూరక నిల్దె.గాముచేం 
జిక్కిన నెమ్మనంబు గడు. జేడ్పడు మానము. జేష్టితంబులం 
దక్కిన యంగముం దలంకు దైర్యమునై యత. డప్పు డయ్యెడన్‌. 23 


ప్రతిపదార్థం: అక్కజము+ఐన= అబ్బురపాటు కలిగించే; చెల్వమునన్‌= అందంతో; ఆత్మకున్‌= మనస్సుకు; (్రేగయ+అయి 
పొల్చు= తాపం కలిగించే; పొల్తిపైన్‌= (స్త్రీపై; నెక్కొనుచూడ్కిన్‌= నిలిచిన చూపును; (క్రమ్మణుపన్‌+నేరక= మరలించలేక; 
కాముచేన్‌+చిక్కిన= మన్మథునికి వశమైన; నెజ+మనంబున్‌= నిండు మనస్సూ; కడున్‌+చేడ్సడు= మిక్కిలి కలత పడే; మానమున్‌= 
అభిమానమూ; చేష్టితంబులన్‌= చేష్టలను; తక్కిన= కోల్పోయిన; అంగమున్‌= శరీరమున్నూ; తలంకు= చలించే; ధైర్యమును+ఐ= 
ధైర్యమూ కలిగి; అతండు= సింహబలుడు; అప్పుడు; ఆ+ఎడన్‌= అచ్చట; ఊరక, నిల్ఫెన్‌= వ్యర్థంగా నిలబడ్డాడు. 


తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే (ద్రౌపది సౌందర్యం కీచకుడి హృదయానికి భరించలేనిదయింది. ఆమె మీద వాలిన 
చూపులను మరల వెనుకకు మరల్చుకొనలేక అట్లాగే నిళ్ళ్చేష్టుడై నిలిచిపోయాడు. మన్మథుడికి లొంగిపోయిన అతడి 
మనస్సు కలత చెందింది. అతడి నిబ్బరం చెదిరిపోయింది. అతడి శరీరం చేష్టలు దక్కింది. ధైర్యం చలించింది. 
వరుసగా ఈ అవస్థలను అతడు పొందాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 163 
విశేషం: విరాటపర్వం నానారసాభ్యుదయోల్లాసి. అపూర్వ సౌందర్యవతి అయిన [ద్రౌపది కీచకుడికి శృంగార విభావంగా ప్రత్యక్షమైంది. 
అతడు మన్మథాయత్తుడైనాడు. శృంగార రసావిష్టులైన నాయికానాయకులలో దశవిధ మన్మథావస్థలను వర్షించటం (ప్రబంధ 
సంప్రదాయం. తిక్కన కీచకుడిలో ఆ దశావస్థలు చిత్రించాడు. 

“దృజ్మన స్పంగసంకల్పా, జాగరః కృశతా౭_రతిః 
హ్రీత్యాగోన్మాద మూర్చాంతా ఇత్యనంగదశా దశ.” 


అని లక్షణోక్తి, దృకృంగమం, (దర్శనం వలన చక్షుష్రీతి), మనస్సంగమం, సంకల్పం, జాగరం, కృశత, అరతి, 'హ్రీత్యాగం, 
ఉన్మాదం, మూర్చ, అంతం (మరణం) అనేవి దశవిధమన్మథావస్థలు. వీటిలో దృక్సంగమం ఈ పద్యంలో వర్షించబడింది. 
(ద్రౌపదిది అపూర్వమైన సౌందర్యం. దానివలన కీచకుడికి అద్భుతం, రతిభావం రెండూ కలిగాయి. చూపులు ఆమె అందం మీద 

బో న =] 
వాలాయి. అందులో చిక్కుకొన్నాయి. సంగమించాయి. అది దృజ్మీలనం - లేదా - దృక్సంగమం. ఆ అవస్థను వ్యక్తం చేసే 
అనుభావాలు (చేష్టలు) సాత్మికభావాలుగా (సహజంగా కలిగే అభినయాలవలె) అతని శరీరంలో పొటమరించాయి. చూపులు 
వెనుకకు తీసికొనలేని తన్మయత్వం (మైమరపు), రతిభావం చేత మనసు చలించటం, శరీరం స్తంభావస్థను (చేష్టలు లేకుండా 
కొయ్యబారిపోయినట్టు కావటం) పొందటం, సైర్యాన్ని కోల్పోవటం - వలపు చూపులు (ప్రసరించిన (ప్రథమావస్థకు అభివ్యక్తులైన 
వారి అభినయము[ద్రలు. పాత్రలు అభినయిస్తున్నట్లు వర్షించటం తిక్కన నాటకీయతలో ప్రధాన లక్షణం. (సంపా.) 


తే. ద్రౌపదీరూప మను నురి( దగిలి తనదు । హృదయ మను మృగ మత్తథి నుదిలగొనుచు€ 
గాముండను బల్లిదపు వే(టకాని బారి(। బడుట కెంతయు నా సింహబలుండు తలరి. 24 


ప్రతిపదార్థం: |ద్రౌపదీరూపము+అను= (ద్రౌపదీ సౌందర్యమను; ఉరిన్‌+తగిలి= ఉరిత్రాడుకు తగిలికొని; తన హృదయము+అను= 
మృగము= తన హృదయమనే జింక; ఆ+తజీన్‌= ఆ సమయంలో; ఉదిలగొనుచున్‌= పరితపిస్తూ; కాముండు+అను= మన్మథుడనే; 
బల్లిదము+వేటకాని= బలిష్టుడైన వేటగాడియొక్క; బారిన్‌+పడుటకున్‌= గురిలోపడినందుకు; ఆ సింహబలు(డు= ఆ కీచకుడు; 
ఎంతయున్‌= ఎంతో; తలరి= చలించి. 


తాత్సర్యం: (ద్రౌపదీ రూప సౌందర్యమనే ఉచ్చులో చిక్కి ఆ కీచకుడి హృదయం అనే బింక మన్మథుడనే బలిష్టుడైన 
వేటగాడి పన్నుగడలో పడిపోవటం వలన అప్పుడు ఆ సింహబలుడు చలించి. (ముందరకు అన్వయం.) 


విశేషం: 1. అలం: సావయవ రూపకం. (ద్రౌపది రూపం, కీచకుడి హృదయం, మన్మథుడు అనే ఉపమేయాలమీద ఉరి, జింక, 
వేటకాడు అనే ఉపమానాలు ఆరోపించబడ్డాయి. 


2. ఇందులో మనస్సంగమమనే ద్వితీయ మన్మథావస్థ అలంకార సుందరంగా వర్ణించబడింది. వలలోపడిన మృగం 
వేటగాడి చేత చంపబడుతుంది - అనే భావన చేత, ద్రౌపది చేత (పేరితుడైన భీముడి చేత కీచకుడు వధించబడతాడని అలంకార 
ధ్వని. 

3. వలలో చిక్కిన జింకవలె హృదయం రాగబద్దమైనదనీ, మోహమగ్నమైనదనీ వ్యంగ్యం. 

4. పేరుకు సింహబలుడు కాని, లేడివలె (ద్రౌపదీ రూపమనే ఉచ్చులో పడ్డాడు. విషమాలంకారచ్చాయ కనపడుతున్నది. 
కీచకుడు రూపాభిమాని కాబట్టి అందమైన ఆకారాన్ని చూచి అభిమానించి వశుడైపోయాడని ధ్వని. (సంపా.) 


వ. నిజాంతర్గతంబున. 25 


తాత్పర్యం: తన మనస్సులో. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. “ఎందును నిట్టిరూపు నరు లెవ్వరు గాంచిరె? నాక కాదు సం 
క్రందనసూతికిం దగిలి కన్లొన( జాలదె! దీన నిందిరా 
నందను నాజ్ఞ యేచి భువనంబులC బ్రబ్బదె? యిత్తలోదరిం 
జెందంగం గాన్సుగాదె ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికిన్‌! 26 


ప్రతిపదార్థం: నరులు+ఎవ్వరున్‌= మానవులెవరైనా; ఎందునున్‌= ఎక్కడైనా; ఇట్టిరూపున్‌= ఈ విధమైన సౌందర్యాన్ని; కాంచిరె?= 
చూచారా?; నాకున్‌+ అ కాదు= నాకే కాదు; సం(క్రందన సూతికిన్‌= ఇంద్రుడి కుమారుడైన జయంతుడికి కూడా; తగిలి= ఆసక్తి 
పొంది; కన్లొనన్‌+చాలదె!= చూడ తగిందే సుమా!; దీనన్‌= దీనిచేత (ఇట్టిరూపుచేత); ఇందిరానందను+ఆజ్ఞ= మన్మథుడి ఆదేశం; 
ఏచి= అతిశయించి; భువనంబులన్‌= లోకాలలో; ప్రబ్బదె?= వ్యాపించదా?; పురాతన= పూర్వజన్మ; పుణ్యవృద్దికిన్‌= పుణ్యాతిశయానికి; 
ఫలసిద్ది= ఫలితం దక్కటం; ఈ+తలోదరిన్‌= ఈ సుందరిని; చెందంగన్‌+*కాన్చుకాదె!= పొందగలగటమే కదా! 


తాత్సర్యం: “ఎక్కడైనా ఇటువంటి సౌందర్యరాశిని మానవు లెవ్వరైనా చూచారా? నేనే కాదు, ఆ దేవేంద్రుడి కొడుకైన 
జయంతుడుకూడా ఈమె అందాన్ని ఆసక్తితో చూడక మానలేడు. దీనివలన కలిగిన మన్మథేచ్చ అతిశయించి లోకాల 
నన్నిటిని ముంచెత్తదా? ఈ సుందరాంగి పొందు లభించినవాడి జీవితం నిజంగా పూర్వజన్మల పుణ్యాలపంట! 


విశేషం: అలం: సంబంధాతిశయోక్తి, కావ్యార్థాపత్తి. సం(క్రందనసూతికిన్‌, (ద్రౌపదీరూపమునకును సంబంధం లేకున్ననూ, 
సంబంధమున్నట్లు వర్షింపబడటం చేత సంబంధాతిశయోక్తి. సంక్రందన సూతి జయంతుడే కాక, అర్జునుడు కూడా, ఆమె 
రూపును తగిలికొనువాడే కదా! అయితే అందగాడుగా జయంతుడే కాని, అర్జునుడు చెప్పబడడు. సం(క్రందన సూతికే తగిలి 
కన్తానవచ్చునంటే ఇంక నా సంగతి వేరే చెప్పాలా? అనటం చేత అలంకారం కావ్యార్థాపత్తి, ఇందిరా నందనుడి (మన్మథుడి) ఆజ్ఞ 
ఏచి ప్రబ్బుటకు ఈమె రూపే సాధనమనటం వలన, ఆమె సౌందర్యాతిశయం ద్యోతకమవుతున్నది. 'పుణ్యబుద్దికిన్‌' అనే 
పాఠంకంటె “పుణ్యవృద్దికిన్‌' అనే పాఠాంతరం అనువుగా ఉండటంతో దీనిని [గ్రహించటం జరిగింది. ఈ పద్యంలో “సంకల్పం” 
అనే మూడవ మన్మథావస్థ ప్రారంభమైనది. మనుషులే కాక దేవతలు కూడా చూచి ఆశ్చర్యపడే రూప సౌందర్యం (ద్రౌపదిదని 
పేర్కొంటూ, ఆమెపొందు పూర్వజన్మఫలంవలనగాని లభించదని భావించాడు. (ద్రౌపది పుణ్యవతి అని, దివ్యసౌందర్యవతి అని 
ధ్వని. నాయికా సంగమాన్ని గాఢంగా సంకల్సించటం ఇందులో స్పష్టం. (సంపా.) 


సీ, ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుండు పార్వ ,। తీశునైనను దక్కనేలకున్నె! 
యిన్నాతి చెలువంబు గన్న శచీ ప్రియుం । డైనను గనుకలి నవియకున్నె! 
యిత్తన్వి కెనలేమి కెదిరి పన్నిదము భా । షావిభుతోనైన( జఅవరాదె! 
యిత్తలోదరి జీవితేశున కిందిరా । పతినైన మెచ్చక పలుకంజనదె!. 


తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు । కరంగి నేరిమి వాటించి కరువు గట్టి 
పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ । టించెనో కాక యిట్టి చేడియలు గలం! 27 


ప్రతిపదార్థం: ఈ+ఇంతిప్రాపునన్‌= ఈమె అండతో; ఆ+అనంగు(డు= ఆ మన్మథుడు; పార్వతీ+ఈశున్‌+ఐనను= శివుడిని 
అయినా; తక్కన్‌+ఏలక+ఉన్న= లొంగేటట్టు చేయలేడా?; ఈ+నాతిచెలువంబు= ఈమె అందాన్ని; కన్న= చూచిన; 
శచీ ప్రియుండు+ఐనను= ఇం(ద్రుడైనా; కనుకలిన్‌= చూడటం చేతనే; అవియక+ఉన్న!= విరహంతో చిక్కిపోకుండా ఉంటాడా!; 
ఈశ+తన్వికిన్‌= ఈమెకు; ఎనలేమికిన్‌= సాటిలేకపోవటం అనేవిషయమై; భాషావిభుతోన్‌+ఐనన్‌= (బ్రహ్మతోనైనా; ఎదిరిపన్నిదము= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 165 
ఎదురువందెం; చజవరాదె!= వేయవచ్చునుకదా!; ఈ+తలోదరి= ఈమెయొక్క; జీవిత+ఈశునకున్‌= భర్తకు; 
ఇందిరాపతిన్‌+ఐనన్‌= విష్ణువునైనా; మెచ్చక= ప్రశంసించక; పలుకన్‌+చనదె!= మాట్టాడవచ్చును కదా!; కుసుమబాణుని బాణముల్‌= 
మన్మథుని బాణాలు; కూడన్‌= కలిపి; ఐదు కర(గి= ఐదూ కరగించి; నేరిమి+పాటించి= నేర్పు ప్రదర్శించి; కరువు+కట్టి= 
మూసను ఏర్పరచి; పోసి= అందులో పోసి; చేసి= రూపం తయారుచేసి; చైతన్యసంపుటము= ప్రాణచైతన్యాన్ని; తగన్‌+ఘటించెనో= 
ఒప్పునట్టుగా కూర్చాడేమో!; కాక= లేకపోతే; ఇట్టి చేడియలు= ఇటువంటి స్త్రీలు; కలరె!= ఉంటారా!. 


తాత్పర్యం: ఈ అందమైన వనిత అండదండలుంటే అలనాడు మన్మథుడు పార్వతీపతి అయిన పరమేశ్వరుడిని 
సైతం లొంగదీసికొని తన చెప్పుచేతలలో ఉంచుకొనకుండా ఉండేవాడా! ఈ వయసుకత్తె అందాన్ని చూస్తే 
శవీమనోహరుడైన ఇంద్రుడు కూడా దృక్టంగమం వలన కలిగిన విరహంతో చిక్కిశల్యమై పోకుండా ఉండేవాడా!; ఈ 
సన్నని మేనుగల అందగత్తెకు లోకంలో ఎవ్వరూ సాటిలేకపోవటం అనే విషయంపై సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మ 
దేవుడితో సైతం ఎదురుపందెం వేసి గెలువవచ్చును కదా! ఈ సుందరికి భర్త అయిన వాడు లక్ష్మీపతి అయిన 
విష్ణుదేవుని సంపదనూ, సౌందర్యాన్ని సైతం లెక్కచేయకుండా మాట్టాడవచ్చును కదా! ఈమె అందాన్ని చూస్తే 
బ్రహ్మదేవుడు మన్మథబాణాలైదింటిని కలిపి ఒకేసారి కరిగించి, నేర్పుతో మూసలో పోసి, రూపుకట్టించి, ప్రాణంపోసి, 
చైతన్యస్ఫూర్తిని సంఘటించాడేమో! లేకపోతే ఇటువంటి అందగత్తెలు ఈ సృష్టిలో సామాన్యంగా ఉంటారా? (ఈమె 
(బ్రహ్మదేవుడి విశిష్ట సృష్టి. 


విశేషం: అలం: పరికరాంకురం, కావ్యార్థాపత్తి, వ్యతిరేకం, ఉత్రేక్ష. (ద్రౌపది సౌందర్యాన్ని అలంకారికంగా వర్షించిన తిక్కన మేటి 
పద్యాలలో ఇది ఒకటి. 


1. సీస పద్యం మొదటి పాదంలో వ్యతిరేకాలంకారం గోచరిస్తుంది. ఉపమానం కంటె ఉపమేయమే బలంగా చిత్రించబడే 
స్ఫూర్తివలన (ద్రౌపది సౌందర్యానికి అతిశయం భాసించింది. 


2. ఈ పద్యంలో భార్యాసహితులైన దేవతలనే పేర్కొనటం విశేషం. (ద్రౌపది సౌందర్యం వారి పప్రియురాండ్ర నుండి 
భర్తలను దూరం చేయగల శక్తి కలదని తిక్కన నిరూపణ. వివాహితులైన దేవతలే ఆమె సౌందర్యం చూస్తే విరహానికి గురి 
జౌతారనగా ఇక కీచకుడి మాట వేరేచెప్పాలా? అని అర్జ్రాపత్తి అలంకారం ధ్వనింపచేశాడు. శవీవల్లభుడి విషయం చెప్పటంచేత 
కైముతిక న్యాయంతో కీచకుడి అర్ధం కూడా ధ్వనిమయంగా సిద్దించటం అర్జాపత్తి. ఇట్లాగే వాణీచతుర్ముఖుల. లక్ష్మీనారాయణుల 
విషయంలోనూ కూడ అన్వయించుకొనాలి. 


3. వ్యతిరేకాలంకారాన్ని ఆ(శ్రయించి (ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనింపచేయటం సీసపద్యపాదాలలోని శిల్పం. ఉపమానం 
కంటె ఉపమేయం బలంగా ఉన్నట్టు చిత్రించటం ఈ అలంకార స్వభావం. మహేశ్వరుడు మన్మథుడి కంటె గొప్పవాడు. అతడిని 
కూడా ధిక్కరించగలిగే శక్తి మన్మథుడికి ద్రౌపది సౌందర్యం కలిగిస్తుందట! భోగప్రియుడు ఇంద్రుడు, ఆయనకు భార్య ఉన్నది. 
వేయి కన్నులున్నాయి. అయినా ఆయన చూపులను ఆకర్షించి విరహంతో చిక్కిపోయేటట్టు చేయగలిగినది (ద్రౌపది సౌందర్యం. 
ఆమె అందానికి ఎదురు లేదు. అందువలన ఆ అందాన్ని సృష్టించిన సరస్వతీ భర్తనే (బ్రహ్మనే) 'మరల నావలె సృష్టి చేయగలవా?" 
అని అడుగగలిగిన శక్తి కలది (ద్రౌపది అందం. ఇందిరాపతి ఐశ్యర్యవంతుడు. (ద్రౌపదిని పొందినవాడు అతడికంటె ఘనుడు. ఈ 
విధంగా ఉపమేయ స్టానీయులందరిని అధికతరం చేసి చెప్పిన వైఖరితో (ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనిమయం చేశాడు తిక్కన. 


4. ఈశ్వరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు - వీరికి బదులుగా పార్వతీశుడు, శచీప్రియుడు, భాషావిభుడు, ఇందిరాపతి 
అని విశేష్యాలను సాభిప్రాయంగా (ప్రయోగించడంచేత అలంకారం పరికరాంకురం. 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


5. ఎత్తుగీతిలో ఉ(త్రేక్ష అందగించింది. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం- అనే అయిదు పూలు 
మన్మథుడి పంచబాణాలు. ఉపమానం యొక్క తాదాత్మ్యాన్ని ఉపమేయంలో సంభావించటం ఉ(త్రేక్ష. పంచబాణుడి ఒక్కొక్క 
బాణమే ఎంతో ప్రభావం కలది. అటువంటి అయిదు బాణాలూ కలిపి ఒక మూసలో పోసి రూపొందించి ప్రాణప్రతిష్ట చేసినట్లు 
ఉన్న సౌందర్యమో అన్నట్టు అపూర్వంగా ఉన్నది (ద్రౌపది సౌందర్యం. అంతటి అందగత్తెలు సృష్టిలో లేరు. 


6. సీస పాదాలలో (క్రమంగా ద్రౌపదీ సౌందర్యబలాన్నీ, ప్రభావాన్నీ, సాటిలేనితనాన్నీ, వైభవాన్నీ చిత్రించాడు. ఎత్తుగీతిలో 
అపూర్వతను అభివ్యక్తం చేశాడు. కీచకుడు సంకల్ఫావస్థను (ప్రదర్శిస్తూ సంగమానుకూల సౌందర్యాలంబనాన్ని ఉల్లేఖంగా 
కీర్తించటం-రసభావపోషకం. 


7. ఈ సీసపద్యం, విశేషించి ఎత్తుగీతి అల్లసాని పెద్దనాది ప్రబంధకవులకు మార్గదర్శకమైనది. చూడండి: మనుచరిత్ర. 
2.36 (సంపా.) 


క. ఈ నెలత గన్న మన్మథు€ । డైన జిగురు గొడుగు. పువ్వుటమ్ములపొదులున్‌ 
లోనుగ సెజ్జలు సేయం । దా నియమింపండె? విరహతాపము పేర్షిన్‌.” 28 


ప్రతిపదార్థం: ఈ నెలంతన్‌+కన్న= ఈ స్త్రీని చూచినచో; మన్మథుండు+ఐనన్‌= మదనుడైనా; విరహతాపముపేర్మిన్‌= 
విరహతాపాతిశయంచేత; చిగురుగొడుగు= చిగురుటాకుల గొడుగు; పువ్వు+అము శ్రలపొదులున్‌= పూలబాణాల పొదులు; లోనుగన్‌= 
మొదలయినవి; తాను= ఆయన; సెజ్జలు+చేయన్‌= పడకలు తయారుచేయడానికి; నియమింపండె?= ఆజ్ఞాపించడా? 


తాత్పర్యం: ఈమెను చూచి, మన్మథుడు విరహతాపానికి లోనయి, తన చిగురాకు గొడుగులను, పూలబాణాల 
పొదులను తనకు మెత్తటి పరుపుగా తయారుచేయుమని ఆజ్ఞాపించక తప్పదు.” 


విశేషం: అలం: ఉ్రేక్ష. (ద్రౌపదిని చూస్తే మన్మథుడికైనా విరహతాపం కలగకమానదని సూచించి, తిక్కన కీచకుడి మోహాన్నీ 
ద్రౌపది సౌందర్యాన్నీ వ్యంగ్యంగా చెప్పాడు. 


వ. అని వెండియు. 29 
తాత్సర్యం: అని మరలా (ఇట్లా అనుకొన్నాడు.) 


సీ, దీని జన్మంబున( దేజంబునొందిన । యింతియు( బతియును నెవ్వరొక్కొ! 
దీని నామాకృతిగా నో(చి పడసిన । యింపగు వర్ణంబు లెవ్వియొక్కొ! 
ణ 
దీని వల్లభుందనంగా నిల సొబగు సొం । పెసంగ వర్తిల్లు వా దెవ్వండొక్కొ! 
దీని వసించుటం దా నొప్పి పెంపున । నేపారు మందిరం బెద్దియొక్కొ! 


ఆ. _ దీని.బొందంగాంచు తెజంగు నా కెయ్యది । యొక్కొ! యిట్టిపనికి నూఅడిల్లి 
తోడుకొనంగ నిచట నీడగు చుట్టంబు6। దడవి యెట్టులొక్కొ పడయువా(డ!' 30 


ప్రతిపదార్థం: దీని జన్మంబునన్‌= ఈమె పుట్టుకచేత; తేజంబున్‌+ఒందిన= ప్రకాశించిన; ఇంతియున్‌, పతియునున్‌= భార్యాభర్తలు 
(తల్లిదండ్రులు); ఎవ్వరు+ఒక్కొ!= ఎవరో కదా!; దీని నామాకృతిగాన్‌+నో(చి= ఈమె పేరు అగునట్టుగా నోములు నోచి; పడసిన= 
పొందిన; ఇంపు+అగు వర్షంబులు= సొంపయిన అక్షరాలు; ఎవ్విఒక్కొ!= ఏవో కదా!; దీని వల్లభుండు+అనంాన్‌= ఈమె భర్తగా; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 167 
ఇలన్‌= భూమిమీద; సొబగు సొంపు+ఎస(గన్‌= అందచందాలు అతిశయించగా; వర్తిల్లు= జీవించునట్టి; వాండు= ఎవ్వ+డు+ఒక్కొ!= 
వాడెవడో కదా!; దీని వసించుటన్‌= ఈమె ఉండటం చేత; తాన్‌+ఒప్పి= తాను (మందిరం) అందగించి; పెంపునన్‌= ఐశ్వర్యవంతమై; 
ఏపారు= (ప్రకాశించే; మందిరంబు= గృహం; ఎద్ది+ఒక్కొ!= ఏదో కదా!; దీనిన్‌+పొందన్‌+కాంచు= ఈమెను అనుభవించగల; 
తెజంగు= విధం; నాకున్‌+ఏ+అది+ఒక్కొ!= నా కెట్టా కలుగుతుందో కదా!; ఇట్టిపనికిన్‌= ఈ పనికి; ఊఅుడిల్లి= ఉపశమనం 
పొంది; తోడుకొనంగన్‌= సహాయం పొందటానికి; ఇచటన్‌= ఇక్కడ; ఈడు+అగు= సరిఅయిన; చుట్టంబున్‌= బంధువును; 
తడవి= వెదకి; ఎట్టులు+ఒక్కొ!= ఎట్టా; పడయువాండన్‌?= పొందుతానోగదా! 


తాత్పర్యం: “ఈ సుందరికి జన్మనిచ్చి వెలుగొందిన ఆ పుణ్యదంపతులు ఎవరో కదా! ఈమె పేరుగా రూపొందటానికి 
నోములు నోచిన ఆ అందమైన అక్షరాలు ఏవో! ఈమె భర్తగా ఈ లోకంలో అందచందాలతో ఒప్పారే ఆ 
సౌభాగ్యవంతుడు ఎవడో! ఈమె నివసించటం చేత తన ఉనికియొక్క అందాన్నీ అతిశయాన్నీ పెంచుకొన్న ఆ మందిరం 
ఏదో? ఈమెపొందును పొందగలిగే మార్గం నా కేదో? ఈ పనికి న న్నోదార్చి నాకు తోడుపడే తగిన బంధువును 
(ఆప్షుడిని) నే నెట్టా వెదకి పట్టుకొనవలెనోగదా! 


విశేషం: అలం: పర్యాయోక్తం. ప్రతిపాదంలోనూ 'ఒక్కొ' - అను మాటను ఆవృత్తం చేయటం చేత పద్యంలో శాబ్దికమైన సమత 
ఏర్పడింది. (స్తీ జీవితంలో క్రమబద్దమైన పరిణామాలు - పుట్టడం, నామకరణం, వివాహమాడటం, అత్తగారింటికి వెళ్ళటం - అనే 
విషయాలు-ఇవి పద్యంలో (క్రమంగా పేర్కొనబడ్డాయి. దానివలన అర్ధసంబంధమైన సమతకూడ సిద్ధించింది. పైగా (స్తీ జీవితంలోని 
ఆనుపూర్వి పాటించబడింది. ఇది తిక్కన పద్య శిల్పంలోని రహస్యం. ఈమె ఎవరికూతురో, ఈమె పేరేదో, ఈమె భర్త ఎవరో, 
ఈమె ఇల్లు ఏదో అనక, వాటినే భంగ్యంతరంగా చెప్పటం వలన అలంకారం పర్యాయోక్తం. దానిచేత ఆయా వాటి జొన్నత్యం 
ద్యోతకమవుతున్నది. 


చ. అని యని యుగ్గడించు, ధృతి యల్లల నాడిన6 దల్లడించుం బై 
కొను తలపోంత నించు, మది గోర్కులు పేర్షిన నప్పళించు, నె 
ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ది దూ 
లిన వెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్ను(డై. 31 


ప్రతిపదార్థం: మనోజ, వికార, మగ్నుండు+ఐ= (కీచకుడు) మన్మథుడి వలన మనసులో కలిగిన భావవికారాలలో మునిగినవాడై 
(మదనభావావేశపరుడై); అని+అని= మాటిమాటికి (ఈ విధంగా పెక్కుసార్జు); ఉగ్గడించున్‌= (ప్రశంసిస్తాడు; ధృతి= మనోధైర్యం; 
అల్లన్‌+ అలన్‌+ఆడినన్‌= చలిస్తే; తల్లడించున్‌= కలవరపడతాడు; పైకొను= (క్రమ్ముకొని వచ్చే; తలపోంతన్‌= ఆలోచనచేత; ఇంచున్‌= 
సంతోషిస్తాడు; మదిన్‌= మనస్సులో; కోర్కులు పేర్చినన్‌= కోరికలు పెల్లుబ్బగా; అప్పళించున్‌= తమకిస్తాడు; నెట్టన= అనివార్యంగా, 
అధికంగా; తెగన్‌+అగ్గలించున్‌= తెగించటానికి ఉత్సాహం (ప్రదర్శిస్తాడు; అచటన్‌= అక్కడి; జనులన్‌= మనుష్యులను; పరికించున్‌= 
చూస్తాడు; బుద్ది+తూలినన్‌= మనస్సు కలవరపడగా; వెసన్‌+ఎంతయున్‌= వెంటనే మిక్కిలిగా; కళవళించున్‌= తికమక పడతాడు, 


తలడిలుతాడు. 
౧M af} 


తాత్పర్యం: రతిభావతీవ్రతచేత కీచకుడు మన్మథ వికారాలకు లోనయ్యాడు. (ద్రౌపదీ సౌందర్యాన్ని గురించి అన్నమాటే 
అంటూ అనేక విధాలుగా ప్రశంసిస్తూ మాట్లాడసాగాడు. ముంచుకొని వచ్చే ఎన్నో వలపు తలపులకు సంతోషించసాగాడు. 
మనసులో కోరికలు పెల్లుబికితే తట్టుకొనలేక తమకించేవాడు. వారించటానికి వీలులేని ఉద్రేకంతో ఎంతకైనా 
తెగించటానికి ఉత్సహించేవాడు; తనను (వింతగా) చూస్తున్న జనులను తేరిపార చూచేవాడు. మతి తప్పినట్లు కాగా 
వెంటనే ఎంతో తల్లడిల్లేవాడు. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: 26వ పద్యం నుండి 30వ పద్యం వరకు తిక్కన కీచకుడి వాచికాభినయాన్ని కళాసుందరంగా వ్యక్తీకరించాడు. ఈ 
పద్యంలో ఆంగికాభినయాన్ని అభినయబంధురంగా ఆవిష్కరించాడు. 

1. మదన వికార చేష్టలను వర్లించటంలో ఇంతటి మధురమైన పద్యం తెలుగులో అంతవరకు వెలువడలేదు. తిక్కన 
వాడిన విశేషణాలూ, [క్రియలూ; రమణీయార్హ ప్రతిపాదకాలు. ఉదాహరణకు - 'మనోజ వికార మగ్నుండై' అనే విశేషణం గమనిద్దాం. 
మనోజ= మనస్సునుండిపుట్టిన; మన్మథ సంబంధమైన - అనిన్నీ; వికార= భావాలలో, చేష్టలలో అనిన్నీ చెప్తుకొనవచ్చును. వికార 
శబ్దాన్ని లాక్షణికులు భావపరంగానూ, చేష్టాపరంగానూ వాడతారు. భావాలంటే సంచారి భావాలు. భావాల వలన వాటికి అనుగుణమైన 
అనుభావలు (చేష్టలు) జనించటం నాట్యంలో, జీవితంలో గమనిస్తాం. ఇక్కడ తిక్కన ఆ రహస్యాన్ని కళామయంగా శ్లేషలో 
నిబంధించాడు. అందువలన ఈ పద్యంలోని భావాలనూ, చేష్టలనూ వివేచించటం వివేకం. 

2. మన్మథావస్థలలో మూడవదైన సంకల్పంలో రతిభావం ఉత్కటావస్సకు చేరుతుంది. అంటే స్థాయి గౌరవాన్ని 
పొందుతుంది. ఆ సమయంలో సంచారి భావాలతో రతిభావాన్ని పోషించే (ప్రక్రియను తిక్కన చేపట్టటం సార్థక రసాభ్యుదయ 
శిల్పం. నాలుగు పద్యాలలో సంచారిభావ సమున్మేషాన్ని చిత్రించిన తిక్కన ఇందులో చేష్టలను చిత్రించి ఆ అంశానికి ఒక 
సమగ్రతను సాధించాడు. 

3. మనోజ వికార మగ్నుడైనవాడు (ప్రదర్శించే చేష్టలు అప్రయత్నకృతాలు కావటం చేత సాత్తిక భావాలవంటివి. 
భావాలని పేరుపెట్టినా సాత్మికభావాలు సహజభావాభివ్యక్తులైన చేష్టలే. తిక్కన ఆ చిత్రణను అపూర్వంగా ఈ పద్యంలో నిర్వహించాడు. 


(1) పదే పదే ద్రౌపది సౌందర్యాన్ని (ప్రస్తావించి ప్రశంసించటం ప్రలాపం. (ఇది వాజ్మయ చేష్ట. 

(2) ఆమె తనను అంగీకరిస్తుందో లేదో అనే అనుమానంతో మనోనిగ్రహం చలించగా అతడు తబ్బిబ్బు పడిపోయేవాడు. 
(తల్లడిల్లటం భావానుగుణమైన చేష్టు. 

(3) వలపు తలపులు ముప్పిరికొంటూంటే దానికి సంతోషించటం తన్మయత్వభంగిమ (చేష్ట. 

(4) కోర్కెలు పిచ్చటిల్లుతూ ఉంటే తట్టుకోలేక అప్పళించటం (చేష్టు. 

(5) కోర్కెలు అనివార్యం కాగా, తెగించి ఆమెను దరిచేరటానికి ఉత్సహించటం (చేష్ట. 

(6) ఆవేశంతో ఆమెవైపు పోతే చూచేవా రేమనుకొంటారో అనే అనుమానంతో జనంవైపు చూడటం (చేష్ట). 

(7) వలపు తలపులతో మతిచలించినంత మనోవేదన పడుతూ నిస్సహాయస్థితిని వ్యక్తం చేయటం కళవళింత (చేష్టు. 

రసాభ్యుదయం భావానుభావ పరిణామ క్రమంతో వ్యక్తీకరించటంలో ప్రకాశిస్తుంది. ఉగ్గడించు, తల్లడించు, తలపోం 
తనించు, అప్పళించు, అగ్గలించు, పరికించు, కళవళించు - (క్రియలను వాడి అచ్చతెనుగు (క్రియలకున్న అర్హశక్తిని తిక్కన 

nN క ఆర 

ప్రదర్శించటం ఆయన కవితా శిల్ప విశేషం. 

(4) అలం: సముచ్చయం. ఏకకాలంలో అనేక కార్యాలు జరిగినట్టు వర్షించబడటం సముచ్చయాలంకార లక్షణం. 
దానికీ పద్యం హృద్యమైన ఉదాహరణ. (సంపా.) 
క. మాసిన చందము. దను గని । రోసిన డెందంబు6 గల తరుణి నెటుంగండ బి 

ట్టేసిన మదనునిచే ధృతి । వాసిన బెగడొందు సింహబలు( డట్టియెడన్‌. 32 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయలో; బిట్టు+ఏసిన= తీవ్రంగా బాణాలతో కొట్టిన; మదనునిచేన్‌= మన్మథుని చేత; 
ధృతి+పాసిన= ధైర్యాన్ని కోల్పోగా; బెగడొందు= కలతచెందే; సింహబలు(డు= కీచకుడు; మాసిన చందమున్‌= కాంతి తరిగిన 


విధంగా ఉన్నా; తనున్‌+కని రోసిన= తనను చూచి అసహ్యించుకొనే; డెందంబున్‌+కల= మనస్సుగల; తరుణిన్‌+ఎబుగం 
డు+అ= [ద్రౌపది మనస్సు తెలిసికొనలేకపోయాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 169 
తాత్పర్యం: మన్మథ వికారానికి లోనైన ఆ కీచకుడు ఆ సమయంలో నిబ్బరాన్ని కోల్పోయి ఉండటం చేత (ద్రౌపది 
మాసిన దుస్తులలో కళావిహీనంగా ఉన్నా, తనను చూచి అసహ్యించుకొంటున్నా ఆమె మనస్సును (గహించలేకపోయాడు. 


విశేషం: తిక్కన సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సంచారిభావాన్ని ఒక్కొక్క పద్యంలో వర్లించి రసాభ్యుదయోల్లాసాన్ని కలిగించే కావ్య 
రస శిల్పాన్ని ప్రదర్శిస్తాడు. సంకల్పమనే మదనావస్థలో ఉన్న కీచకుడి చిత్తవృత్తికి పోషకంగా ఈ పద్యంలో మోహమనే సంచారి 
భావాన్ని తిక్కన పోషించాడు. “భయ వియోగాది ప్రయోజ్యా వస్తుతత్త్యానవధారణేీ చిత్తవృత్తి ర్మోహః” అని లక్షణం. రక్తుడైన 
కీచకుడు మోహావిష్టుడు. అందువలన ద్రౌపది కాంతిహీనంగా ఉన్నా, తనను మనసులో ఏవగించుకొంటున్నా ఆమె మనస్తత్వాన్ని 
(వస్తుతత్త్యాన్ని) వివేచించే స్థితిలో లేడు. దుర్విదగ్గుడి విశిష్ట లక్షణమిది. (సంపా.) 
సీ, వెటివక నను(జూచె వీడని యెదం గలు | షించిన నొండొండ చెమట వొడమ, 

ననుచితకృత్యంబు లాచరించు విధాత్భ। బలిమికి నివ్వెటిపాటు దోంప, 

నిచ్చట దిక్కులే రెవ్వరు నా కను । భయమున మేనం గంపంబు పుట్టం 

జేయంగ నేమి యుపాయంబు లేమి నా। ననమున వెల్లందనంబు గదుర 


తే. నున్నపాంచాలింగనుంగొని యన్నరాధ । ముండు వివేక విహీను(డై ముదితుం డగుచు 
మదనవికృతియకా( దన మది. దలంచి । రాగసాగరపూర నిర్మగ్ను. డయ్యె, 33 


ప్రతిపదార్థం:వీ(డు= ఇతడు, కీచకుడు; వెజవక= భయపడక, వెనుకాడక; ననున్‌+చూచెన్‌+అని= నన్ను చూచాడని; ఎదన్‌= 
హృదయంలో; కలుషించినన్‌= కలతబారటం చేత; ఒండు+ఒండ= (క్రమ(క్రమంగా; చెమట+పొడమన్‌= (ఒడలంతా) చెమటపట్టగా; 
అనుచితకృత్యంబులు= ఒప్పని పనులు; ఆచరించు= చేసే; విధాతృబలిమికిన్‌= (బ్రహ్మదేవుని శక్తికి, విధి బలీయతకు; 
నిండు+వెజపాటు+తోయన్‌= (మిక్కలి భయం వలన కలిగే) నిశ్చేష్టత 'ప్రకటితం కాగా; నాకున్‌= (ద్రౌపదికి); ఇచ్చటన్‌= ఇక్కడ; 
ఎవ్వరున్‌= ఎవరూ; దిక్కులేరు= రక్షించేవారు లేరు; అనుభయమునన్‌= అనే భయంతో; మేనన్‌+కంపంబు+పుట్టన్‌= శరీరంలో 
వణకు పుట్టగా; చేయంగన్‌= చేయటానికి (ఆ విపత్తు నుండి తప్పించుకొనటానికి); ఏమి+ఉపాయంబు= ఎటువంటి ఉపాయమూ; 
లేమిన్‌= లేకపోవటం చేత; ఆననమునన్‌= ముఖంపై; వెల్లన్‌+తనంబు= వెలవెలబాటు; కదురన్‌= కలుగగా; ఉన్న పాంచాలిన్‌= 
ఉన్నటువంటి (ద్రౌపదిని; ఆ+నర+అధముండు= ఆ నీచుడు; కనుంగొని= చూచి; వివేకవిీహీనుడు+ఐ= ఇది మంచి, ఇది చెడు 
అని విడమరచి తెలిసికొనే తెలివి కోల్పోయినవాడై; ముదితుండు+అగుచున్‌= (తనలో తాను) సంతోషిస్తూ; మదన వికృతి+అ 
కాన్‌= (ద్రౌపది ప్రకటించిన సాతికభావాలను) మన్మథవికారముగా (శృంగార చేష్టలుగా); తలంచి= తలపోసి; రాగసాగరపూర= 
అనురాగం (వలపు) అనే సముద్రపు నీటిలో; నిర్మగ్నుడు+అయ్యెన్‌= మునిగిపోయాడు. 


తాత్సర్యం: ఈ కీచకుడు నన్ను జంకుగొంకులు లేకుండా చూస్తున్నాడే అని ద్రౌపది మనసులో కలత పడింది. 
దానివలన ఆమె శరీరం నిండా అంచెలంచెలుగా క్రమంగా చెమటపట్టింది. బలమైన ఆ విధి నా పట్ల ఎప్పుడూ 
ఉచితంగాని పనులే ఎందుకు చేస్తాడో? వాటిని తప్పించుకొనటం ఎట్లా?” అనే భావం తోచగానే ఆమె నిశ్చేష్టురాలై 
పోయింది. ఈ సమయంలో నా కెవ్వరూ ఇక్కడ దిక్కులేరనే భయం కలిగేసరికి ఆమె శరీరంలో వణకు పుట్టింది. ఈ 
అపాయాన్ని తప్పించుకొనటానికి ఏ ఉపాయమూ లేదనిపించటం చేత ఆమె ముఖం వెలవెలపోయింది. ఇటువంటి 
భయహావభావాలను ప్రదర్శిస్తున్న ద్రౌపదిని నీచుడూ, వివేకరహితుడూ అయిన కీచకుడు పరిశీలించాడు. ఆమె ప్రకటిస్తున్న 
భయసాతిక భావాలన్నీ తనపై వలపుచేత ప్రదర్శిస్తున్న చేష్టలని భావించి లోలోన మురిసిపోతూ క్రమంగా వలపు 
మున్నీట మునిగిపోయాడు. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: 1. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక అపూర్వ ప్రయోగం. పై సీసంలోని నాలుగు పాదాలలో వరుసగా స్వేదం, 
స్తంభం, వేపథువు, వైవర్ష్యం అనే సాత్మిక భావాలు వర్షించబడ్డాయి. సాత్తిక భావాలంటే భావాలు కావు. సమాహిత చిత్తం నుండి 
అప్రయత్నంగా వెలువడే చేష్టలు. తిక్కన (ద్రౌపదిలో భయాన్నీ, కీచకుడిలో రతిభావాన్నీ ఈ సందర్భంలో పోషించాలి. రతి 
భావానికి శృంగార విభావం కావాలి. (ద్రౌపది అందంగా ఉన్నదే కాని భయవిహ్యలురాలై ఆ భావాన్ని వ్యక్తం చేసే సాత్మిక భావాలను 
(ప్రకటిస్తున్నది. అంచెలంచెలుగా చెమటపోయటం, నిళ్ళేష్టురాలై పోవటం, శరీరం వణకటం, ముఖం వెలవెలపోవటం అనేవి భయభావం 
వలన కలిగే సాత్మికభావాలు. వీటినే శృంగార రసపరంగా రతిభావజనకాలైనవిగా కీచకుడు (భ్రమించినట్టు తిక్కన చిత్రించాడు. 
విరుద్ద రసభావాల నడుమ సాత్త్విక భావాలు సమంగా ఏ విధంగా ఉండటానికి వీలుంటుందో తిక్కన సూక్ష్మబుద్దితో వివేచించి 
కవితలో ఆవిష్కరించాడు. సాతికభావా లొక్షటైనా విరుద్దభావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించే కావ్య రసమర్శ్మం ఈ పద్య 
శిల్పం. ఇది అసాధారణం. 


2. 'కామీ స్వతాం పశ్యతి” - అని కాళిదాసోక్తి భయభావ జనితమైన సహజ చేష్టలను రతిభావావిష్టుడైన కీచకుడు తన 
కనుకూలంగా వ్యాఖ్యానించుకొన్నాడు. నాయకుడు సూటిగా నాయికవైపు చూస్తే లజ్ఞాతిశయం వలన కలిగిన బెరుకు చేత 
చెమటపోయటం శృంగార రసంలో సహజం. నాయక సాన్నిహిత్యం వలన కలుగబోయే పరిణామాలను భావించి చేష్టలుడిగి 
అతడికి వశం కావటం స్తంభంగా అతడికి భాసించింది. ప్రథమ సమాగమ భీతిచేత శరీరం కంపించటం ముగ్గకు సహజం. 
అంతకాలం నిబ్బరంగా ఉండి నాయకుడికి అంతలోనే వశమై పోతున్నందుకు తన బలహీనతకు తానే తెల్లబోవటం నైజం. 
కీచకుడు ఆమెను గురించి అట్టా భావిస్తే పఠిత అతడు నీచు డనుకొంటాడు; వివేకవిీహీను డనుకొంటాడు - తిక్కన సహృదయుడి 
ప్రతిస్పందనకు ప్రతిబింబంగా 'అన్నరాధముడు, వివేకవిీహీనుడు' అని విశేషణాలు వాడాడు. సామాజిక నిష్టమైన కావ్యరస పోషణ 
తెలిసిన కవి చేసే పని ఇది. భయసాత్తిక భావాలను, రతి కనుకూలంగా ఎందుకు భావించాడు? అంటే - అతడు రాగసాగర 
పూర నిర్మగ్నుడైనాడు కాబట్టి. రాగరసం శృంగార రసంగా చెప్పటానికి వీల్లేదు. కాని రసాభాసానికి “ఏకతైవానురాగశ్చేత్‌'అనే 
శ్లోకంతో ఉన్న (ప్రతాపరు[ద్రీయ నిర్వచనం ప్రసిద్ధం. అటువంటి అనురాగమే ఈ రాగం. ఒక విధంగా అది ఆభాస సూచకంగా 
తిక్కన వాడాడేమో! రసాభాస శిల్పంలో వాడదగిన రసవదలంకార శిల్పంగా తిక్కన భావించాడేమో! రాగసాగరమన్నప్పుడు 
రూపకం రాణించింది. సాగరమగ్నుడైన కీచకుడు అకారణంగా మరణించనున్నాడని ధ్వని అనుగమ్యమానమౌతున్నది (సంపా.) 


వ. అయ్యవసరంబున. 34 
తాత్సర్యం: ఆ సమయంలో. 


చ. పొల(తుకకాంతి యింత పొలివోవంగనీ కెసలార(దార ని 
శ్రలతంగడంగి క్రోలికొనంజాలుటం గీచకముఖ్యు లోచనం 
బులు “నయనం ప్రధాన) మను పూర్వవచస్‌స్టితి తప్పకుండంగా 
నెలమి వహించె. దక్కు గల యింద్రియ వర్గము ధిక్కరించుచున్‌. 35 


ప్రతిపదార్థం: పాలంతుక= (ద్రౌపది యొక్క; కాంతి= శోభ; ఇంత పొలివోవంగన్‌+ఈక=కొంచెంకూడా వృథా కాకుండా; ఎసలారన్‌= 
ఒప్పారగా; తార నిశ్చలత= కంటి చూపు (కనుగుడ్లను) తదేకంగా నిలిపి; కడంగి= పూని; (క్రోలికొనన్‌+చాలుటన్‌= చూపులతో 
జురుకొన గలగటం చేత; తక్కున్‌+కల= మిగిలిన; ఇం(ద్రియవర్గమున్‌= కన్నులు తప్ప మిగిలిన ఇంద్రియ సముదాయాన్ని; 
ధిక్కరించుచున్‌= తిరస్కరిస్తూ; కీచకముఖ్యు= కీచకులలో ్రేష్టుడైన సింహబలుడి యొక్క; లోచనంబులు= కళ్ళు; 'నయనం 
ప్రధానం'= కళ్ళు ముఖ్యమనే; పూర్వవచఃస్థితి= పాతకాలపు సూక్తి, సామెత; తప్పకుండంగాన్‌= పొల్లుపోకుండా నిజంచేసే విధంగా; 
ఎలమి వహించెన్‌= (ప్రీతిని పొందాయి. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 171 
తాత్పర్యం: (ద్రౌపది శరీర సౌందర్య శోభ కొంచెం కూడా వృథా కాకుండా రెప్పపాటు లేని చూపులతో జుర్రుకొందామనే 
తపనతో తదేకంగా ఆమెనే చూస్తున్న కీచకుడి కన్నులు “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అనే నానుడిని నిజంచేసే 
విధంగా ప్రీతిని పొందాయి. 


విశేషం: అలం: నిరుక్తి లోకోక్తి వ్యుత్పత్తి వలన నామాలకు అన్యార్థాన్ని కల్పిస్తే నిరుక్ష్యలంకారం. “సర్వస్య గాత్రస్యశిరః ప్రధానం; 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానంి అని (ప్రసిద్దమైన సూక్తి దీనికి సమాహార రూపం 'నయనం ప్రధానం. ఆ మాత్రం అంటే ఆ 
సూక్తి అంతా లోకుల మనస్సులలో స్ఫురిస్తుంది. లోచనం, నేత్రం అనే శబ్దాలు వాడితే సరిపోయేచోట నయన శబ్దాన్ని వాడి 
తిక్కన చమత్కరించాడు. నీయతే అనేన ఇతి నయనం- అని గురుబాల (ప్రబోధిక. దీనిచేత అర్థాలు పొందించబడతాయి 
కాబట్టి నయనం. కీచకుడి చూపు తన కామ్యార్థ సిద్ది కొరకు ఉపయోగించిన సాధనం అని దృజ్మీలనంతో ఉత్కట మదనావస్థగా 
తిక్కన వ్యాఖ్యానించాడు. అందువలన నిరుక్ష్యలంకారం భాసించింది. అందాన్ని కన్నులతో జుర్రుకోవటం అనే తెలుగు లోకోక్తిని 
వర్లనంలో కలిపి చెప్పటం వలన లోకోక్ష్యలంకారం. జాగరమనే మదనావస్థను కూడా ఈ సాత్మికభావం ధ్వనింప చేస్తున్నది. రాగ 
సాగర పూర నిర్మగ్నుడైన కీచకుడు రెప్పపాటులేని చూపును ప్రదర్శిస్తున్నాడంటే - నీట మునిగి చనిపోయిన వాడి స్థితి స్ఫురించి 
భావికథార్థం అలంకార ధ్వనితో పోషించబడిన రసధ్వనిగా గమ్యమానం జొతున్నది.(సంపా.) 


క. అప్పయు. బరిజనములు. దను€। దప్పక కనుంగొనుచునుండ. దగవేది కరం 
బొప్పని తమకము చిత్తము. । గప్పికొనుట నుత్తలంబు గదుర(గ నచ్చోన్‌. 36 


ప్రతిపదార్థం: తనున్‌= కీచకుడిని; ఆ+చోటన్‌ - అచ్చోన్‌= అక్కడ; అప్పయున్‌= అక్క; సుదేష్టాదేవి; పరిజనములున్‌= చుట్టూ 
ఉన్న పరిచారికలూ; తప్పక= విడవక, అదేపనిగా; కనుంగొనుచున్‌+ఉండన్‌= గమనిస్తూ ఉండగా; తగవు+ఏది= మర్యాద లేకుండా; 
కరంబు= మిక్కిలి; ఒప్పని= తగని, భరించరాని; తమకము= మోహం; చిత్తమున్‌= మనస్సును; కప్పికొనుటన్‌= ఆవరించటం 
చేత; ఉత్తలంబు= కలతతో కూడిన వేగిరపాటు; కదుర(గన్‌= కలుగగా, అతిశయించగా. 


తాత్పర్యం: తన అక్క అయిన సుదేష్టాదేవి, ఆమె చుట్టూ ఉన్న పరిచారికలూ తనవైపే చూస్తూ ఉన్నా, మర్యాద 
లేకుండా కీచకుడు మిక్కిలి మించిన తగని మోహం మనస్సును ఆవరించటం చేత ఆపలేని వేగిరపాటును అధికంగా 
పొందుతూ అక్కడ. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: శృంగార దశవిధావస్థల వలెనే అష్టాదశ శృంగార చేష్టలు కూడ చెప్పబడ్డాయి. సాహిత్య దర్పణకారుడు వాటిని ఇరవై 
ఎనిమిదిగా పేర్కొన్నాడు. అవి నాయికా నాయకులకు సత్వజాలైన అలంకారాలని చెప్పాడు. వాటిలో మూడు మనస్సు వలన 
పుట్టేవనీ, ఏడు అయత్నంగా పుట్టేవనీ, పదునెనిమిది స్వభావం వలన కలిగేవనీ విశ్లేషించి చెప్పాడు. స్వభావజాలైన శృంగార 
చేష్టలలో “తపన” అనేది ఒకటి. “తపనం ప్రియ విచ్చేద స్మరావేగోత్స చేష్టితం” అని దాని లక్షణం. ప్రియ విరహ సమయంలో 
మోహాతిరేకం చేత కలిగే చేష్ట తపన. ఇది ఇక్కడ కీచకపరంగా తిక్కన చిత్రించాడు. ఇక్కడ పూర్వరాగ విరహావస్థలో కీచకుడి 
మోహాతిశయావస్థ వలన వేగిరపాటు, కలతపాటు అనే చేష్టావిశేషాలు సూచించబడుతున్నాయి. తరువాతి పద్యంలో దాని 
అభినయాంశ వివరించబడింది. తిక్కన నాటకీయ రచనలో సూక్ష్మంగా వివరించే రసభావాభినయ శిల్ప ప్రాధిని ఈ పద్యం. 
తరువాతి పద్యం (ప్రదర్శిస్తున్నాయి. (సంపా.) 
సీ, తన్వంగి మవ్వంపు( దనులత నెసంగెడు । నునుంగాంతి వెల్లువ మునుం/గంబాఅం 

గిసలయహస్త కెంగేల నేపారు క్రొ । మ్మిం చను లేయెండ మిగుల బర్వం 

గమలాస్య ముద్దు మొగంబు లేమెటు(గుల । మొత్తంబు పరి చుట్టు ముట్టికొనంగ, 

ధవళాక్షి తొంగలి తఅచు టెప్పల చెన్ను! కప్పను చీంకటి గవియుదేర, 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. _ బెగ్గ్లలం బంత కంతకు నగ్గలింప । నొదవు చెమటతో. జిత్తంబు చెదరి యెందు 
మెలంగందలయేది యా సింహబలు6డనంగు । పట్టి యాడెడు జంత్రంబు పగిది నుండె. 37 


ప్రతిపదార్థం: తను+అంగి= సన్నని మేనుగల సైరంధ్రి (ద్రౌపది) యొక్క; మవ్వము+తనులతన్‌= కోమలమైన లతవంటి 
శరీరం పై; ఎసలెడు= (ప్రకాశించే; నును+కాంతి వెల్లువ= లలితమైన కాంతి అనే వరద; మును(గన్‌+పాబున్‌= (కీచకుడు) 
మునిగిపోయేటట్లు (ప్రవహించగా; కిసలయహస్త= చిగురాకులవంటి చేతులు గల ఆ సుందరి యొక్క; కెంపు+కేలన్‌= ఎర్రని 
చేతిలో; ఏపు+ఆరు= అతిశయించే; (క్రొత్త+మించు+అను= (క్రొత్త మెరుపుతీగఅనే; లేత+ఎండ= లేత ఎండ; మిగులన్‌+పర్వన్‌= 
మిక్కుటంగా వ్యాపించగా; కమల+ఆస్య= పద్మం వంటి మొగం గల సైరంధ్రి (ద్రౌపది) యొక్క; ముద్దుమొగంబు= అందమైన 
ముఖం యొక్క; లేత+మెణుంగుల= నునుకాంతుల; మొత్తంబు= సమూహం అనే; పరి= సేన; చుట్టుముట్టికొనంగన్‌= చుట్టూమూగి 
ఆవహించగా; ధవళ+లఅక్షి= తెల్లని కన్నులు గల ఆమె యొక్క; తొంగలి= వాలే; తబిచు= దట్టమైన; అప్పల చెన్ను కప్పు= 
కనురెప్పల అందమైన నల్లని కాంతి; అను చీంకటి= అనే చీకటి; కనియున్‌+తేరన్‌= (క్రమ్ముకోగా; బెగ్గలంబు= భయం; 
అంతకున్‌+అంతకున్‌+అగ్గలింపన్‌= మరీ మరీ అధికంకాగా; ఒదవుచెమటతోన్‌= పుట్టే చెమట చేత; చిత్తంబు చెదరి= మనసు 
చెదిరిపోయి; ఎందున్‌+మెల(గన్‌= ఎక్కడా నిలవటానికి; తలపు+ఏది= మనసురాక; ఆ సింహబలుండు= ఆ కీచకుడు; అనంగు 
పట్టి+ఆడెడు= మన్మథుడు పట్టి ఆడించే; జంత్రంబు పగిదిన్‌= యం(త్రం వలె; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ సన్నని మేనుగల సైరంధ్రి యొక్క లేతతీగవంటి శరీరంనుండి పెల్టుబికే అందమైన వెలుగు వెల్లువవలె 
పొంగి అతడిని ముంచివేస్తుండగా; చిగురాకుల వంటి చేతులు గల ఆ సైరంధ్రి కెంపులవలె ఎర్రగా ఉన్న చేతుల 
నుండి అతిశయించి వెలువడే (క్రొత్త మెరుపుల లేతయెండ అతడిపై మిక్కిలి వ్యాపించగా, కమలంవంటి మొగం 
కలిగిన ఆ సైరంధ్రి అందమైన ముఖం (ప్రసరించే లలితమైనకాంతుల సమూహం అతడిపై కాంతి సైన్యం వలె 
విజృంభించి చుట్టుముట్టగా, తెల్లని కన్నులు గల ఆ వాలుగంటి యొక్క పెద్దవైన కనురెప్పలు అందమైన నల్లని 
కాంతితో అతడిపై చీకట్టు ముసిరేటట్టు చేయగా, ఆ సింహబలుడు (కీచకుడు) భయం (విహ్యలం) అంతకంతకూ 
మనసులో అధికం కాగా, ఒంటినిండా పట్టే చెమటతో ఉక్కిరిబిక్కిరై మనసు చెదిరిపోయి, ఎక్కడా ఒకచోట ఉండటానికి 
మనసురాక, మన్మథుడు పట్టి ఆడించే ఒక యంత్రపు బొమ్మ వలె కనిపించాడు. 


విశేషం: 1. అలం: ఉపమ (రూపకానుప్రాణితం), క్రమాలంకారం, సింహబలుడు మన్మథుడి చేతి కీలుబొమ్మవలె అత డాడించినట్టు 
ఆడుతున్నాడని అపూర్వమైన ఉపమాలంకారాన్ని చెప్పి కీచకుడి మదనావస్థను సహృదయుల హృదయాలకు ఆలంకారికంగా 
అందేటట్టు చేశాడు తిక్కన. కీచకుడికి 'బెగ్గలము” పుట్టి అంతకంతకు అగ్గలించిందట. బెగ్గలమంటే భయం, విహ్యలత, వివశత్వం, 
వ్యాకులత, కలత-అని సూర్యరాయాంధ్ర నిఘంటువు. తిక్కన తెలుగు పదం వాడితే దాని కెన్ని అర్జాలున్నాయో అన్నీ అక్కడ 
అన్వయించేటట్టు ప్రయోగించటం ఆయన ఫప్రొఢి. సంస్కృత పదమైతే ఇన్ని అర్థాలు ఒక్కచోట కలిసిరావు. అందువలన 'బెగ్గలం' 
అనేది మోహాతిశయం వలన కలిగే శృంగార చేష్టలకు మూలమైన సాత్రిక భావం. దానికి నాలుగు ముఖాలున్నాయి. నాలుగు 
అభినయాలున్నాయి. వాటిని తిక్కన [క్రమాలంకార సుందరంగా ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అది భావనామయం. 1. సన్నని 
తీవెవంటిసైరం(ధ్రిమేనుకాంతి మెరుపుతీగవలె మెరిసిపోతున్నది. దాని కాంతి వెల్లువవలె కీచకుడిని ముంచివేస్తున్నది. దానికి 
అతడు భయపడ్డాడు. భయంతో మొదలైన అతడి మానసికావస్థలు అంతటితో ఆగలేదు. ఆపైన మరికొన్ని పరిణామాలకు 
దారితీశాయి. (ద్రౌపది శరీరాన్నంతా తేరిపార చూచినప్పుడు ఆమె శరీరకాంతి అతడి కొక విద్యుద్దాతం వలె బెడిసికొట్టింది. 
అందుకే ఆ భయం. కాని, ఆ అవస్థ మోహమగ్నుడైన అతడికి ఒక వివశత్వాన్ని కలిగించటానికి కారణమయింది. 2. ఆ తరువాత 
కరగ్రహణం కొరకు ఆమె చేతులను చూచాడు. చూస్తే చిగురుటాకుల వలె కెంపుల రంగును (క్రుమ్మరిస్తూ మనోహరంగా 
ఉన్నాయి. కాని, ఆ కరకాంతులు లేయెండ చిరువేడిని పుట్టిస్తున్నాయి. అందుకు అతడికి చెమటపట్టింది. భయంవలన కలిగిన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 173 
సాత్తికభావం చెమటపట్టటం. దానికి కారణం ఆమె చేతులనుండి వెలువడే (క్రొత్త మెరుపు లేయెండ అని చెప్పటం ఆలంకారికం. 
ఆమె చేతుల వలన అతడికి మిగిలేది బెదిరింపులే కాని ఆదరింపులు కావని ధ్వని. కాని, మోహమగ్నుడు కావటం చేత అతడు 
శృంగార విలాసంగా (భ్రమించాడు. ఇది విహ్యలత లక్షణం. 3. ముద్దులాడి చేయిపట్టుకొన్న తరువాత రసికుడు ఆమె ముద్దుల 
మోమును ముద్దుపెట్టుకొనాలని భావిస్తాడు. అది అతడి తపనావస్థలోని స్వభావజమైన వేగిరపాటు లక్షణం. పద్మంవంటి అందమైన 
ఆమె ముఖంలో లావణ్యకాంతులు ఒక్కసారిగా అతడిని సైన్యం చుట్టుముట్టినట్టు [క్రమ్ముకొని బెదిరించాయి. ఆ భావనలో 
అతడి మనసు చెదరిపోయింది. ఎటూ కదలటానికి వీలులేని బందీగా చిక్కిపోయాడు. ఇది వివశత్వ లక్షణం. 4. సైరంధ్రి 
సహజంగా ధవళాక్షి. విశాలమైన కన్నులలో కనుగుడ్లకు కాంతినిచ్చే తెల్లదనం ఎవరి కళ్ళలో కనపడుతుందో ఆమె ధవళాక్షి. 
కళ్ళు తెరిస్తే సైరంధ్రి ధవళాక్షి. ఆమె చూపులలో చూపులుంచి. ఆ చూపులు తనపై నిలిచేటట్లు ఆమెను సమీపించాలని కీచకుడు 
ఆమె కళ్ళను చూచాడు. ఆమె భయంతో కనురెప్పలు చాలసార్లు మూస్తున్నది. అందువలన కనురెప్పల నూగారువలన ఏర్పడే 
నల్లనికాంతి చీకటిగా రేగి అతడిని ముంచివేస్తున్నది. ఆ చీకటిలో అతడికీ ఎటూ కదలాడే వీలులేక మనసు చెడి వ్యాకులపాటుతో 
(కలతతో) ఉండిపోయాడు. ఈ విధంగా 'బెగ్గలం' అనే మాటను కీచకుడు సార్ధకం చేశాడు. క్రమాలంకారాన్ని పోషించాడు. 
సీసపద్యంలోని పూర్వార్ణంలో ఉపమను, ఉత్తరార్థంలో రూపకాన్ని సమాసాలలో నిబంధించటం రూపకంతో ఉపమకు వన్నెతెచ్చే 


అలంకారశిల్సం. 


2. తిక్కన సమాంతర తుల్య పద్య శిల్ప నిర్మాత. ఈ పద్యం “వెబవకు నను జూచె వీడని యెదం గలుషించిన 
నొండొండ చెమట వొడమ” (33వ పద్యం) అనే పద్యానికి ప్రతిరూప శిల్పం. అక్కడ (ద్రౌపదికి భయం వలన కలిగిన సాత్త్విక 
భావాలు వర్లించాడు. ఇక్కడ కీచకుడికి భయం వలన కలిగిన శృంగార సాత్తిక స్వభావ చేష్టలు వర్గించాడు. కీచకుడికి భయకారకమైనది 
సైరంధ్రి (ద్రౌపది) యొక్క కాంతి గుణం. అది శరీరంలో, చేతులలో, ముఖంలో, కన్నులలో వివిధ రీతులలో (ప్రసరించి కీచకుడిని 
వివిధావస్థలకు గురిచేయించింది. (ద్రౌపది పతివ్రతా ప్రభావాన్ని తిక్కన ఆమెలో కాంతిగా నిలిపి, మోహపరవశుడైన కీచకు. డా 
కాంతికి భీతుడు, వివశుడు, క్షుబ్బుడు, నిశ్చేష్టుడు అయినట్టు ధ్వనింప చేయటం రసధ్వని. శ్రీనాథు డన్నట్లు ఇది 'రసాభ్యుచితబంధం'. 
(కాశీఖండము 1.13) 

4. 'అనంగు పట్టియాడెడు జం(తంబు పగిదినుండె” - (వ్యావి.) - ధాతుజ విశేషణ పూర్యావ్యవహితకర్భ 'ప్రథమకు 
తజచుగ యొక్క షష్టి జొతుంది - అనంగుని యొక్క పట్టి ఆడు జంత్రమని అర్థం. 'యొక్కకు లోపంబు బహుళంబు”. అనే 
సూత్రంచేత యొక్క లోపించి 'అనంగుపట్టియాడెడు..' అని ప్రయోగించబడింది. (సంపా.) 


కీచకు(డు సుదేష్ణవలన ద్రౌపదితెణం గెణుంగ( గోరుట (సం.4.13-5) 


వ. ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరివలన నక్కోమలి కలరూపు తెలియందలంచి దాని 
దెసం దగిలిన దృష్టి యెట్టకేలకుం దిగిచికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన. 38 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కందర్పదర్పగోచరుండు+ఐన= మన్మథుని గర్వానికి గురి అయినవాడు; కీచకుండు; నిజసహోదరి 
వలనన్‌= తన అక్క సుదేష్ల వలన; ఆ+కోమలి కలరూపు= ఆ వనిత (సైరంధ్రి యొక్క వాస్తవ పరిస్థితిని; తెలియన్‌+తలంచి= 
తెలిసికొనవలెనని భావించి; దానిదెసన్‌= ఆమె పట్ట; తగిలిన= తగుల్కొనిన; దృష్టి= చూపును; ఎట్టకేలకున్‌= చిట్టచివరకు ఎట్లాగో; 
తిగిచికొని= వెనుకకు మరలించికొని; చని= వెళ్ళి; ఆ+దేవికిన్‌= ఆ రాణికి; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా. 


తాత్పర్యం: మన్మథ ప్రభావానికి గురిఅయిన కీచకుడు తన అక్క సుదేష్ల నడిగి సైరంధ్రిని గురించిన వాస్తవాలను 
తెలిసికొనాలనే కోరికతో, ఎట్టకేలకు సైరంధ్రిపై నుండి దృష్టి మరలించి అక్కను సమీపించి ఆమెకు నమస్కారం 
చేశాడు. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నిర్వాజంగా అక్కకు భక్తితో మొక్కటానికి వచ్చిన కీచకుడు ఇప్పుడు సవ్యాజంగా సైరంధ్రి వివరాలు తెలిసికొనటానికి 
నమస్కరించాడు. 'సంకల్పం” అనే మదనావస్థను ఫలవంతం చేసికొనటానికి అతడికి ఇది ఒక ఉపాయంగా ఉపయోగపడింది. 


క కాంచన పీఠము వెట్టంగం। బంచి ప్రియము చూడ్కిముసు(గువడ( దను సంభా 
వించునెడ నాత( డప్పకు(। బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్‌. 39 


ప్రతిపదార్థం: కాంచన పీఠము= బంగారు గద్దెను; పెట్టంగన్‌= ఉంచటానికి; పంచి= పరిచారికలను ఆజ్ఞాపించి; ప్రియము= 
తమ్ముని మీది (పేమ; చూడ్కిన్‌= చూపులో; ముసుంగుపడన్‌= (క్రమ్ముకొనగా; తనున్‌= (కీచకుని); సంభావించు+ఎడన్‌= ఆదరించే 
మాటలు మాట్లాడేటప్పుడు; అత(డు= కీచకుడు; అప్పకున్‌= అక్కకు; పాంచాలిన్‌= (ద్రౌపదిని; చూపి= చూపించి; వేగము+పడి= 
త్వరపడి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: సుదేష్ష తమ్ముడి కొరకు పరిచారికలను పురమాయించి బంగారు గద్దెను వేయించింది. ప్రీతితో నిండిన 
చూపులతో తమ్ముడిని ముంచెత్తింది. అనువైన విధంగా మర్యాదగా మాటలాడటం మొదలుపెట్టింది. కాని, అతడు 
ఆమె మాటలు పట్టించుకొనక తొందరపడి (ద్రౌపది వైపు చేయి చూపిస్తూ అక్కతో ఇట్లా పలికాడు. 


నిశేషం: దృజ్మీలనం, మనస్సంగమం, సంకల్పం అనే మదనావస్థలను పొంది వివశుడైన కీచకుడు (ద్రౌపదిని కనుకలితో వలచాడు, 
ఇప్పుడు వినుకలితో దానిని పెంపొందింప దలచుకొన్నాడు. నడుమ ఎట్టి విఘాతాన్నీ అతడు సహించేటట్టు లేడు. సుదేష్ణ చెప్పే 
మాటలు వలపునకు పరోక్ష పోషకాలు, (ద్రౌపది మాటలు ప్రత్యక్ష పోషకాలు. వాటినే వినదలచుకొని లౌకిక ప్రసంగాలపట్ట అరుచిని 
ప్రదర్శించాడు. ఇది సంకల్పంలోని వినుకలి ప్రారంభదశ. (సంపా.) 


ఉ. “ఇయ్యరవిందగంధి కుల మేమి? చరిత్రము చంద మెట్లు? పే 
రెయ్యది? నాథు( డెవ్వం? డిది యెచ్చట నెప్పుడు నుండు? నిప్ప దా 
నియ్యెడ కేగుదేవలయు టేపని సేయంగం బూని? దీనిపై 
నెయ్యము కలి యేకొలంది నీ మది? కింతయు నాకు. జెప్పుమా!” 40 


ప్రతిపదార్థం: ఈ+అరవిందగంధి= (పద్మగంధం వంటి మేని వాసనగల) ఈ వనిత యొక్క; కులము= వంశం, జాతి; ఏమి?= 
ఏమిటి?; చరిత్రము చందము= నడవడిక పద్దతి; ఎట్టు?= ఎటువంటిది?; పేరు= నామం; ఏ+అది= ఏది; నాథుండు= భర్త; ఎవ్వ6 
డు?= ఎవడు?; ఇది= ఈమె; ఎచ్చటన్‌= ఎక్కడ; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉండున్‌?= ఉంటుంది?; ఇవ్లు= ఇప్పుడు; తాన్‌= 
తాను; ఈ+ఎడకున్‌+ ఇక్కడికి; ఏంగుదేవలయుట= రావటం; ఏ పని+చేయంగన్‌+పూని?= ఏ పనిని చేయటానికి?; నీ మదికిన్‌= 
నీ మనస్సుకు; దీనిపైన్‌= ఈమె మీద; నెయ్యము= (పేమ; కల్మి= కలిగి ఉండటం; ఏ+కొల(ది?= ఏ పాటిది?; నాకున్‌= నాకు 
(కీచకుడికి); ఇంతయున్‌= ఈ వివరాలన్నీ; చెప్పుమా!= చెప్పాలి సుమా! 


తాత్సర్యం: 'అక్కా! ఈ పద్మసువాసన లీనే కాంత కుల మేమిటి? ఈమె నడవడిక ఎట్టాంటిది? పేరేమిటి? ఊరేమిటి? 
దీని భర్త ఎవరు? ఎక్కడ ఉంటున్నది? ఇక్కడికి ఏం పనిమీద వచ్చింది? దీనిని నీవు ఎంత ప్రీతితో చూచుకొంటున్నావు? 
ఇవి అన్నీ వివరించి చెప్పాలి.” 


విశేషం: ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేయటంలో కీచకుడి తమకం స్ఫురణకు వస్తుంది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 175 

క. అనవుడు నయ్యంగన 'యిత(। డనంగశర దళిత హృదయు. డయ్యె నకట! యీ 
తని చిత్తవృత్తి మరలుప । ననురూపం బగు నుపాయ మది యెయ్యదియో?' 41 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ+అంగన= ఆ సుదేష్ల; అకట!= అయ్యో!; ఇతండు= కీచకుడు; అనంగ శరదళిత హృదయుం 
డు= మన్మథ బాణాలచేత చీల్చబడిన మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయినాడు; ఈతని= కీచకుడి యొక్క; చిత్తవృత్తి= 


మానసిక పద్దతిని; మరలుపన్‌= మరలించటానికి; అనురూపంబు+అగు= తగిన; ఉపాయము= ఉపాయం; అది+ఎయ్యదియో!= 
అదేదో కదా!. 


తాత్పర్యం: కీచకుడి మాటలు విని సుదేస్ల ఇట్లా అనుకొన్నది - “ఇతడి హృదయం మన్మథ బాణాల తాకిడికి గాయపడింది 
(అంటే ఇతడు మన్మథ భావావేశపరుడైనాడు అని భావం). ఇప్పటి ఇతని మనోధోరణిని మరలించటానికి తగిన 
ఉపాయం ఏదో? 


వ. అనితలంచుచు(గీచకుని మాటలు గీటునంబుచ్చి యొండు పలుకులు జరిపిన, నతండును సత్వహీనుండు 
గావున సత్వరుండై క్రమ్మటి, ద్రౌపది యున్న యెడకుం జని, యా సమీపంబున నజ్టాడుచు నమ్మానవతితో 
నిట్లనియె. 42 


ప్రతిపదార్థం: అని, తలంచుచున్‌= అని ఆలోచిస్తూ; కీచకుని మాటలు; గీటునన్‌+పుచ్చి= అనాదరించి; ఒండుపలుకులు= వేరే 
మాటలు; జరిపినన్‌= కొనసాగించగా; సత్త్యహీనుండు= మనోనిగ్రహం లేనివాడు; కావునన్‌; సత్వరుండు+ఐ= తొందరపాటు 
కలవాడై; (క్రమ్మణీ= మరలి; (ద్రౌపది+ఉన్న+ఎడకున్‌+చని= (ద్రౌపది ఉన్నచోటికి పోయి; ఆ సమీపంబునన్‌= ఆ (ప్రాంతంలో; 
ఆడుచున్‌+ఆడుచున్‌= తారట్టాడుతూ; ఆ+మానవతితోన్‌= మానధనురాలైన సైరం(్రితో (ద్రౌపదితో); ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: కీచకుడి మాటలు లెక్క పెట్టకుండా సుదేష్ణ మాటమార్భడానికి ప్రయత్నించింది. కాని, వాడు అవివేకికాబట్టి 
తాల్మికోల్పోయి తొందరపాటుతో మరలివచ్చి (ద్రౌపది సమీపంగా తిరుగుతూ ఆమెతో ఇట్టా అన్నాడు. 


నిశేషం: కార్యసాధనలో ఉపేక్ష ఒక ఉపాయం (శుక్రనీతి). సుదేష్ల దానిని ప్రయత్నించబోయింది. కీచకుడు లొంగలేదు. 


క. “'ఇవ్వసుమతి నే పొలంతుల । కివ్విధమున( జెలువు గలదె యెన్నండును? నీ 

వెవ్వరి తనయవు? నీ పతి। యెవ్వండు? పే రేమి? సెప్పు మిందునిభాస్యా!' 43 
ప్రతిపదార్థం: ఇందు నిభ+ఆస్యా!= చంద్రుడి వంటి ముఖం కలదానా! ఈ+వసుమతిన్‌= ఈ భూమిపై; ఎన్నండును= 
ఎప్పుడైనా; పొలంతులకున్‌= (స్త్రీలకు; ఈ+విధమునన్‌= ఇటువంటి; చెలువు= సౌందర్యం; కలదె?= ఉన్నదా? (లేదని భావం); 
నీవు; ఎవ్వరి; తనయవు?= కూతురివి?; నీ పతి+ఎవ్వండు?= నీ మగ డెవరు?; పేరు+ఏమి?= నీ పేరేమిటి? చెప్పుము. 
తాత్పర్యం: 'ఓ చంద్రవదనా! ఏనాడయినా? ఈ భూమిమీద ఏ వనితలకైనా ఇంతటి అందచందా లున్నాయా? నీ 
వెవరి కూతురివి? నీ మగ డెవరు? నీ పేరేమి? చెప్పుము”. 


నిశేషం: ఇవ్విధమున౦ జెలువు - ఈ అనే విశేషణం సౌందర్య ప్రశంసాసూచకం. ఇందునిభాస్యా! - అనే సంబోధన సమయస్స్ఫూర్తిగా 
వాడాడు. రూపాభిమాని అయిన కీచకుడిని మోహపెట్టే విశిష్ట సౌందర్యం ద్రౌపదికి ఉన్నది. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి నిర్వికారయై యూరకున్న నచ్చపలుండు 
వెండియు నిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకులు= ఆ మాటలు; వినియున్‌= వినికూడా; వినమిన్‌= విననట్టుగానే; భావించి= 
నటించి; ఆ+పాంచాలి= పాంచాల రాజపుత్రి అయిన ఆ ద్రౌపది; నిర్వికార+ఐ= ఏవిధమైన వికారం లేని మనస్సు కలదై 
(చలించక); ఊరక+ఉన్నన్‌= మాట్లాడకుండా ఉండగా; ఆ+చపలుండు= చంచలచిత్తుడైన ఆ కీచకుడు; వెండియున్‌= మరల; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: కీచకుడు మాట్లాడిన మాటలు వినీ విననట్టుగా నటిస్తూ ద్రౌపది నిర్వికారచిత్తంతో మాట్లాడకుండా 
నిలుచున్నది. కాని, చంచలచిత్తుడైన ఆ కీచకుడు ఆమెతో ఇంకా ఇట్టా అన్నాడు. 


నిశేషం: (ద్రౌపది అతడి మాటలకు మారు పలకలేదు. చలించలేదు. కానీ, కీచకుడు తమకంతో వేగిరపడుతూ ఉండటం చేత 
నిగ్రహించుకొన లేకపోయాడు. ఆమె ధీరురాలు, అతడు చంచలుడు. భిన్న (ప్రవృత్తుల వైరుద్ద్యం వైవిధ్యాన్ని కల్పిస్తూ రసోల్లాసాన్ని 
కలిగిస్తుంది. (సంపా.) 


సీ, తెలిగన్ను(గవ కాంతి పొలుపార నించుక । కను విచ్చి చూచిన గాదె యబల! 
చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడి । గా నల్ల నవ్విన గాదె యింతి!. 
దంతమౌక్తికరుచి దలకొన మటుమాట । వలికిన( గాదె యుత్పలదళాక్షి! 


యుల్లంబు సరసత దెల్లంబుగా లీల(। గైకొన్న(గాదె పంకరుహవదన!' 


ఆ. యనుచు. జూచు(, జేరుం నమ్ముర్ద పలుకులు । వినంగం గోరు గేలు తనదు కేల 
గీలుకొలుపం దలంచు. గీచకాధముండు ని। జానురక్తి-దెలుప నప్పళించు. 45 


ప్రతిపదార్థం: కీచకాధముండు= కీచకుడనే నీచుడు (సంభాషణ కొనసాగిస్తూ); అబల!= ఓ కోమలీ!; తెలి+కన్నుంగవకాంతి= 
తెల్లని కనుదోయి యొక్క వెలుగు; పొలుపారన్‌= (ప్రకాశించగా; ఇంచుక= కొంచెం; కనువిచ్చి= కనులు తెరచి; చూచినన్‌+కాదె= 
చూడరాదా?; ఇంతి!= ఓ స్రీ; చెలువము+నెజ+మోము= అందమైన, నిండైన ముఖం యొక్క; ఎలమిసొంపు= వికాస సౌందర్యం; 
ఇనుమడిగాన్‌= రెట్టింపుకాగా; అల్లన్‌= నెమ్మదిగా; నవ్వినన్‌+కాదె= నవ్వకూడదా?; ఉత్సలదళ+అక్షి!:= కలువ రేకులవంటి కనులదానా!; 
దంతమౌక్తిక రుచి= ముత్యాలపలువరుస కాంతి; తలకొనన్‌= (ప్రసరించగా; మాజుమాట= బదులు పలుకు; పలికినన్‌+కాదె?= 
పలుకరాదా?; పంకరుహవదన!= పద్మముఖీ!; ఉల్లంబు= మనసులోని; సరసత= రసికత్వం; తెల్లంబుకాన్‌= తెలిసేటట్టు; లీలన్‌= 
విలాస చేష్టలను (శృంగారహావభావాలను), కైకొన్నన్‌+కాదె?= స్వీకరించరాదా?; అనుచున్‌= అని పలుకుతూ; చూచున్‌= ఆమె 
వైపు చూస్తాడు; చేరున్‌= ఆమెను సమీపిస్తాడు; ఆ+ముగ్ధ పలుకులు= ఆ సహజసుందరియొక్క మాటలు; వినంగన్‌+కోరున్‌= 
వినాలని ఉబలాటపడతాడు; కేలు= ఆమె చేతిని; తనదుకేలన్‌= తన చేతితో; కీలుకొలుపన్‌= పట్టుకొనటానికి; తలంయన్‌= 
భావిస్తాడు; నిజ+అనురక్తిన్‌= తన వలపును; తెలుపన్‌= ఆమెకు తెలియచెప్పటానికి; అప్పళించున్‌= ప్రయత్నిస్తాడు. 


తాత్సర్యం: 'ఓ కోమలీ! నీ తెల్లని కన్నుల కాంతి వెలిగిపోయేటట్టు కొద్దిగా నీ కన్నులు విచ్చి చూస్తే ఏమౌతుంది? ఓ 
కాంతా! అందమైన నీ నిండు మొగంలోని వికాస సౌందర్యం రెట్టింపయ్యేటట్లు మెల్లగా నవ్వితే ఏం పోతుంది? కలువ 
రేకుల కన్నుల దానా! నీ ముత్యాలవంటి పలువరుస మెరుగులు వ్యాపించేటట్టు నోరువిచ్చి మారు పల్కితే ఏమి 
ఒలికిపోతుంది? పద్మముఖీ! నీ మనసులోని సరసత్వం తేటతెల్లమయ్యేటట్టు, శృంగారహావ భావాలను ప్రదర్శిస్తే ఏం 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 177 
పోతుంది?" అంటూ ఆ అధముడైన కీచకుడు ఆమె వైపు చూస్తాడు. ఆమెను సమీపిస్తాడు, ఆ ముద్దరాలి మాటలు 
వినాలని ముచ్చటపడతాడు, ఆమె చేతిని తన చేతిలోకి తీసికొందామని భావిస్తాడు. తన వలపును ఆమెకు తెలపటానికి 
ప్రయత్నిస్తాడు. 


విశేషం: 1.అలం: (క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. సైరంధ్రిని కన్నులు విచ్చి చూస్తే ఏమౌతుంది?. అని ఆమె వైపు 
అదేపనిగా చూస్తాడు: నవ్వితే ఏమౌతుంది అని అంటూ సమీపిస్తాడు: మారు పలికితే ఏమౌతుంది? అని ఆమె మాటలు వినాలని 
తహతహలాడతాడు; లీలలను ప్రదర్శిస్తే ఏమౌతుంది అని అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసికొనాలని యత్నిస్తాడు. ఆ 
విధంగా సీస పద్య పాదాలలోని మాటలకూ, ఎత్తుగీతిలోని క్రియలకూ వరుసగా అన్వయం చెప్పుకొనాలి కాబట్టి క్రమాలంకారం. 
ఈ అలంకారం కీచకుడు సైరంధధ్రిని పొందటంలో అత డనుభవించ దలచుకొన్న నాలుగు దశలను [క్రమంగా ధ్వ నింప 
చేస్తుంది. 


2. ద్రౌపది తన వైముఖ్యాన్నీ అనాదరాన్నీ అతడి మాటలు విన్నా విననట్లు నటించటం ద్వారా వ్యక్తం చేసింది. కీచకుడు 
- తిక్కన మాటలలో - అధముడు. వాస్తవాన్ని తెలిసికొనలేక ఆమె శృంగార చేష్టలను ప్రదర్శిస్తున్నదని భావించేవాడు. శృంగార 
చేష్టలలో 'విహృతం'” అనేది ఒకటి. ”వక్తవ్యకాలే9_ప్యవచో ప్రీడయా విహృతం మతమ్‌” అని లక్షణం. పలుకవలసిన సమయంలో 
సిగ్గు వలన పలుకకుండా మౌనంగా ఉండటం విహృతం. సైరం(ి విహృతాన్ని ప్రదర్శిస్తున్నదని కీచకుడు భావించాడు. విహృతానికి 
విరుగుడు విలాసం. “యానవస్థా నాసనాదీనాం ముఖనేత్రాది కర్మణాం । విశేషస్తు విలాసస్స్యా దిష్ట సందర్భనాదినా” - అని విలాస 
లక్షణం. ప్రియుడిని చూడగానే నడకలో, నించోటంలో, కూర్చోటంలో, చూడటంలో, మాట్లాడటం మొదలైన వాటిల్లో ప్రదర్శించే 
హేలా విశేషాలు విలాసంలో ప్రకటితాలౌతాయి. విముఖురాలైన నాయికను ప్రసన్నురాలిని చేసికొని, విలాసవతిగా మార్చుకొనటానికి 
నాయకుడు అనునయాన్ని (సాంత్వనాన్ని) ఆశ్రయిస్తాడు. కీచకు డీ పద్యంలో ప్రదర్శించింది ప్రార్థనారూప సాంత్వన (ప్రక్రియ. 


3. సాంత్వన ప్రక్రియలో కీచకుడు మొదట “కుతూహలాన్ని” (ప్రకటిస్తున్నాడు. ప్రదర్శిస్తున్నాడు. “రమ్యవస్తు సమాలోకే 
లోలతాస్యా త్కుతూహలమ్‌” అని లక్షణం. రమించదగిన సైరంధ్రి విలాసాన్ని చూచి, కైవసం చేసికొని, రమించాలని చాపల్యాన్ని 
ప్రకటించటం కీచకుడు ఈ పద్యంలో చేసిన మదన చేష్ట. ఈ అంశాన్ని 'అచ్చపలుండు” అనే విశేషణంలో తిక్కన సూచించాడు. 
అటు మాటలో (వాచికాభినయంలో) ఇటు చేతలో (ఆంగికాభినయంలో) దానినిప్రదర్శిస్తున్నట్లు తిక్కన చిత్రించి నాటకీయతను 
రక్తికట్టించాడు. 


4. కుతూహల ప్రకటనలో కూడా ఒక (క్రమాన్ని పాటించటం తిక్కన రసశిల్వ రహస్యం. వలచిన దాని పొందు 
పొందేటప్పుడు ఆమె మనసులో కూడ కుతూహలం ఉండాలని వలపుకాడు అనుకొనటం సహజం. ఆ కుతూహలం నాలుగు 
దశలలో ప్రకటితమౌతుంది. (1) చూపు, సిగ్గుతో కనురెప్పలు వాలి ఉన్న నాయిక ఆసక్తితో కళ్ళు అర్హ నిమీలితంగా తెరిచి తన 
సౌముఖ్యాన్ని తెలుపుతుంది. (2) అందమైన ముఖాన్ని సుముఖంగా చేసి తన మనసులోని రతిభావ సమ్మోదాన్ని చిరునవ్వు 
కాంతులతో తెలియపరుస్తుంది. (3) ఆ మీద మనసుతోపాటు మధురంగా మాటకూడా కలుపుతుంది. (4) ఆ తరువాత 
స్పర్శాదుల వలన కలిగే అనుభవాలను లీలలుగా (ప్రదర్శిస్తుంది. నాయిక (ప్రదర్శించే ఆ నాలుగు దశలను (క్రమంగా నాయకుడు 
చూస్తూ, నమీపిస్తూ, మాటలు రక్తితో వింటూ, కేలు కేలు కలుపుతూ రమిస్తాడు. వాటన్నింటిని భావనామయంగా ఊహిస్తూ 
కీచకుడు కళ్ళు తెరిచే కలలుకంటూ, ఆమెను ఆ కలలను నిజం చేయుమన్నట్టుగా అనునయించాడు. ఒక మదనావస్థలోని ఇన్ని 
అంతర్హశలను చిత్రించిన తిక్కన రసబ్రహ్మ. 


5. 'చూచుంజేరు' అను పాఠానికి “'చూచులోరు” అని పాఠాంతరం ఉన్నది. అదే ఉచితమైనదని కొందరి భావం. అది 
సరికాదు. కేరు అనే (క్రియకు ఉత్సహించు, కుతూహలపడు, విజృంభించు, తిరస్కరించు, పరిహసించు-అనే అర్థాలున్నాయి. 
అందువలన దీనిని గ్రహిస్తే సందర్భశుద్ది లేకపోగా, విరుద్దార్థ స్ఫూర్తి కూడా కలుగుతుంది. కాబట్టి ప్రస్తుత పాఠమే (ప్రశస్తం. 

= ఆ థి టె యు ము 
(సంపా.) 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు డయ్యంగన యింగితం బూహింప వెరవుమాలి మజియును. 46 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తాను+అ= తనకుతానే (కీచకుడు); తమకంబునన్‌= మోహావేశంతో; వడిగొనుచున్‌= 
వేగిరపడుతూ; అప్పుడు= ఆ సమయంలో; ఆ+అంగన= ఆమె యొక్క; ఇంగితంబు= మనోభావాన్ని; ఊహింపన్‌= ఊహించటానికి; 
వెరవుమాలి= శక్తిలేక (ఉపాయంతోచక); మజీయును= ఇంకా (ఇట్టా పలికాడు). 


తాత్పర్యం: మోహవేశంతో వేగిరపడుతున్న కీచకుడు (ద్రౌపది మనస్సును తెలిసికొనే ఉపాయం తోచక (శక్తిచాలక) 
ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ. “సుదతి!నీమై చక్కంజూచుట కోడెదం। గనుంబాటు వొరయునో యని తలంచి; 
మది( బొనర్షిన మాట మగువ! నీ పెంపున(। గుదిసి నా నాలుక తుదికి రాదు; 
పడంతి! నీ కరములు పట్టంగందివిరి శం। కించి వడంకెడు6 గేలు సూడు; 
నెటి నిట్టి దని యింతి! నీ నెమ్మనం బెన్ని। భంగుల నరసినం బట్టు వడదు ; 


తే. చెలువ! యింక నొక్కించుక సేపు నీ వ। నాదరంబున నెప్పటియట్ల యున్న 
మన్మథుండు సమయించిన మగుడ నన్ను[।; బడయవచ్చునె యెన్ని యుపాయములను?' 47 


ప్రతిపదార్థం: సుదతి!= మంచి దంతములు కలదానా!; కనుంబాటు= దృష్టిదోషం; పొరయునో+అని= తగులుతుందేమోనని; 
తలంచి= అనుకొని; నీ మై= నీ శరీరాన్ని; చక్కన్‌+చూచుటకున్‌= సూటిగా చూడటానికి; ఓడెదన్‌= జంకుతాను; మగువ!= ఓ 
వనితా; మదిన్‌= మనస్సులో; పొనర్చినమాట= పుట్టిన పలుకు; నీ పెంపునన్‌= నీ అధిక్యం వలన; కుదిసి= అణగిపోయి (ముడుచుకొని); 
నా; నాలుక తుదికిన్‌రాదు= నాలుక చివరిదాకా రాదు; పడంతి!= ఓ వనితా! నీ కరములు= నీ చేతులు; పట్టంగన్‌+తివిరి= 
పట్టుకొనాలని యత్నించి; శంకించి= జంకు గలిగి; కేలు= చేయి; వడంకెడున్‌= వణుకుతున్నది; చూడు!= ఇదిగో ఈ చేయి 
చూడుము!; ఇంతి!= ఓ వనితా!; నీ నెజ+మనంబు= నీ నిండు మనస్సు; నెజిన్‌= పూర్తిగా; ఇట్టిది+అని= ఇటువంటిదని; 
ఎన్నిభంగులన్‌+అరసినన్‌= ఎన్ని రకాలుగా ఆలోచించినా; పట్టు+పడదు= స్పష్టం కాదు; చెలువ!= ఓ అందమైనదానా!; ఇంకన్‌= 
ఇక మీద; ఒక్కించుకసేపు= కొంచెం సేపు; నీవు; అనాదరంబునన్‌= ఆదరం చూపకుండా; ఎప్పటి+అట్టు+అ+ఉన్నన్‌= ఎప్పటి 
వలెనే ఉంటే; మన్మథుడు; సమయించినన్‌= చంపివేస్తే; మగుడన్‌= తిరిగి; నన్నున్‌= (కీచకుని); ఎన్ని+ఉపాయములను= ఎన్ని 
ఉపాయాల చేతనైనా; పడయన్‌+వచ్చునె?= పొందగలవా? (లేదని భావం). 


తాత్సర్యం: ఓ సుందరీ! దృష్టిదోషం తగులుతుందేమోనని నీ మేని సౌందర్యాన్ని చూడటానికే జంకుతున్నాను. నీ 
ఆధిక్యం చూచిన తరువాత మాట్లాడాలన్నా నాలుక చివరిదాకా మాటలు రావటం లేదు. నీ చేతులు పట్టుకొనాలని 
ప్రయత్నించినా (నన్ను గ్రహిస్తావో లేదో అన్న) అనుమానంతో చేతులు వణుకుతున్నాయి. ఎన్ని రకాలుగా ఆలోచించినా 
అసలు నీ మనస్సు ఏమిటో నాకు అంతుపట్టటం లేదు. నీ విట్టాగే మరికొంత సేపు నన్ను అలక్ష్యం చేస్తే ఆ పాడు 
మదనుడు నన్ను మట్టు పెట్టుతాడు. అప్పుడు ఎన్ని ఉపాయాలతో యత్నించినా నన్ను నీవు తిరిగి పొందలేవు. 


నిశేషం: తిక్కన రచించిన గొప్ప పద్యాలలో ఇది ఒకటి. రచనా శిల్పం అనల్పం. 1. తిక్కన ఒక గొప్ప పద్యం రచించి దానికి 
ప్రతిగా అంతటి గొప్ప పద్యాన్ని మరొకటి (వాసి చూపించే (ప్రతిభ (ప్రదర్శించటం ఆయన నైజం. 'తలిగన్ను/గవకాంతి పొలుపార 
నించుక కనువిచ్చి చూచిన గాదె యబలి - అనే 45వ పద్యానికి సమాంతర (ప్రతి శిల్పంగా ఈ సీసాన్ని రచించాడు. సైరంధ్రికీ 
కీచకుడికీ భావసాజాత్యం, తాదాత్మ్యం ఉన్నట్టు కీచకుడు భావిస్తున్నట్లు ఈ పద్యంలో చిత్రించటం ఇక్కడ విశేషం. తిక్కనగా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 179 
రన్నట్టు అతడి “తమకానికి” (46) ఇది నిదర్శనం. సైరంధ్రి కన్నెత్తి చూడదు - కీచకుడూ ఆమెను సూటిగా చూడలేదు. 
కారణాలు వేరు. కాని అవస్థలు సమం. ఆమె మాట్లాడదు-ఇతడి నోటామాట వెలువడదు. ఆమె లీలగా చేయి అందించదు. 
ఇతడూ చేయి వణకటం చేత అందించ([గ్రహించులేడు. ఆమె తీరు ఎదుటివారు [గ్రహించటం కష్టం. అతడు ఆమె తీరునే కాదు 
తన తీరును కూడా వివేచించుకొనే స్థితిలో లేడు. సమానావస్థల ననుభవించేవాడు సానుభూతిని, సహానుభూతిని పొందాలి. కాని, 
సైరం(ధి అటువంటి ఆదరబుద్దిని (ప్రదర్శించటం లేదు. మన్మథావస్థల కన్నింటికి చివరిది మన్మథబాధతో మరణించటం. అది 
జరిగితే ఇరువురికి పొందు కలుగదు. అది జరుగక పూర్వమే ఉపాయాంతరం చేత సమాన ధర్మాన్ని అనుభవిస్తున్న తనను 
రక్షించుకొనటం సైరంధ్రి కర్తవ్యమని కీచకుడి విన్నపం. విరుద్ద రసభావ వ్యంజకాలైన సాత్మిక భావాలను (ద్రౌపది పాత్ర నాలంబనంగా 
మరక చిత్రించిన పద్యం (33) ఒకవైపు, కీచకుడి పాత్ర నాలంబనంగా నిర్మించిన పద్యం ఇక్కడ ఈ వైపు - సమాంతర రచనా 


కళాఖండాలు. 


2. తిక్కన తన రచనలోని మర్మాన్ని పరితలకు కొన్ని సంకేతాల ద్వారా వ్యాఖ్యల ద్వారా సూచిస్తుంటాడు. ఈ పద్యం 
తరువాతి వచనంలో తిక్కన “తన యభిలాషంబు తేటపడంబలికిన (48) అని సూచించాడు. అభిలాష - అనేది కోరిక అనే 
సామాన్యార్థమే కాదు. శృంగార రసపరమైన పారిభాషిక పదార్థాన్ని కూడా ప్రకటిస్తుంది. శృంగారం సంభోగ విప్రలంభ భేదం చేత 
ద్వివిధం. వాటితో విప్రలంభ శృంగారం అభిలాష, ఈర్భ్యా, విరహ, (ప్రవాస కారణాలతో జనించి నాలుగు రకాలుగా రాణిస్తుంది. 
అభిలాష విప్రలంభానికి పూర్వరాగ విప్రలంభమని కూడా పేరు. తిక్కన ఈ పద్యంలో “అభిలాష ను స్పష్టంగా చిత్రించానని 
చెప్పటం గమనించదగింది. అంటే రతిభావావస్థ రసస్థితిని (ఉత్కటావస్థను, స్థాయిస్థితిని) అందుకొన్నదని ధ్వనింప చేస్తున్నాడు. 
దశవిధావస్థల నీ ఘట్టంలో చి(త్రిస్తున్నానని సూచించాడు. ఇది తిక్కన రసాభ్యుదయ శిల్పం. 


3. ఈ పద్యంలో (ప్రౌఢమైన వ్యాజస్తుతి ఉన్నది. నిందచేత స్తుతిగాని, స్తుతిచేత నిందగాని స్ఫురింపజేయటం వ్యాజనింద. 
అది కవి(ప్రాఢోక్తిచేత గాఢతరం కావటం ఇక్కడ దర్శనీయం. ఇక్కడ పరోక్షంగా చేసింది ద్రౌపదీ సౌందర్యస్తుతి; ప్రత్యక్షంగా 
చేసింది తనకు మన్మథావస్ట్ర వలన ఏర్పడిన తొట్రుపాటు. అంటే ఆత్మ నింద. మరొకరకంగా చూస్తే కీచకుడు రసిక ప్రతిస్పందనను 
ప్రదర్శించి లలితుడివలె రాణించాడు. కాని, దానిని సైరంధ్రి అనాదరించటం చేత బూడిదలో పోసిన పన్నీరైపోతున్నది. కాబట్టి 
ఈరకంగా చూస్తే కీచకుడిది ప్రశంస; (ద్రౌపది పట్ట నింద. ఈ విధంగా విరుద్ద భావచిత్రణాన్ని అవిరుద్దంగా సాగించటం తిక్కన 
నేర్పరితనం. 


4. ఇందులో నాటకీయంగా 'గండంి అనే అంగం పోషించబడింది. ఒక పాత్ర అసంకల్పితంగా భావికథలో తనకు 
జరిగే ఒక కీడును తన మాటలలో ధ్వనింపచేస్తే గండమౌతుంది. ఈ పద్యంలో కీచక వచనాలన్నీ భావికథలో (ద్రౌపదీ భీములు 
పన్నే మాయోపాయం వలన అతడు పొందే విషాదాంతాన్ని ధ్వనింపచేస్తున్నాయి. 


5. తిక్కన 45వ పద్యంలో కుతూహలాన్నీ, ఇందులో అభిలాషనూ పోషించాడు. అభిలాషా విప్రలంభంలో చూడటంలో, 
పలకరించటంలో, కేలు పట్టటంలో, మనసు నరం చేసికొనటంలో మోహంవలన విఫలుడైనట్టు చిత్రించటం శృంగార రసాభాస 
చిత్రణ శిల్పం. (సంపా) 


వ. అని తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు, దుర్వారం బైన పరిభవ వికారంబు దో! 
పకుండ తన్నుందాన యుపశమించుకొని “వీడు దురభిమానియై యున్నవాండు, వేగిరపడుట వెరవుగాదు. 
ఎవెరవు తోడన తప్పించుకొనవలయు' నని తలంచి యతని కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అని; తన; అభిలాషంబు= కోరిక; తేటపడన్‌= స్పష్ట పడేటట్టుగా; పలికినన్‌= మాటలాడగా; ఆ+బోటి= ద్రౌపది; 
కలుషించియున్‌= కోపించినా; దుర్వారంబు+ఐన= వారింపశక్యంగాని; పరిభవ వికారంబు= అవమానం వలన కలిగిన వికారాన్ని; 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోంపకుండన్‌= బయటపడనీయకుండా; తన్నున్‌= తాన్‌+అ= తనను తానే; ఉపశమించుకొని= నిగ్రహించుకొని; వీ(డు= కీచకుడు; 
దురభిమాని+అయి= ఎవరిని లెక్కచేయని గర్విష్టి అయి; ఉన్నవాండు= ఉన్నాడు; వేగిరపడుట= తొందరపడుట; వెరవుకాదు= 
యుక్తం కాదు; వెరవు తోడను+అ= నేర్పుతోనే, ఉపాయంతో; తప్పించుకొనవలయును+అని; తలంచి= భావించి; 
అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌= అతనితో ఇట్టా అన్నది. 


తాత్పర్యం: కీచకుడు తన మనస్సులోని కోరిక బయటపడేటట్టు మాట్లాడటంతో ద్రౌపది కోపించి కూడా, ఆ భరించలేని 
పరాభవాన్ని బయటికి పొక్కనీయకుండా, తనను తాను నిగ్రహించుకొని, వీడు దురహంకారి అని తలచి, తొందరపాటు 
మంచిది కాదని, ఎట్లాగో నేర్పుగా తప్పించుకొనాలని అనుకొని అతడితో ఇట్లా అన్నది. 


క. 'నాయున్నబాము. దలంపవ;। యీ యొడ లీ చీర యిట్టి యేవపుంజందం 
బో యన్న! మదన వికృతిం। జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే! 49 


ప్రతిపదార్థం: ఓ+అన్న!= ఓ సోదరా!; నా+ఉన్న బామున్‌= నే నున్న కష్టపరిస్థితి; తలయవు+అ= నీవు ఆలోచించవు;ఈ+ఒడలు= 
ఈ శరీరం; ఈ+చీర= ఈ వ(స్రం; ఇట్టి= ఇటువంటి; ఏవము+చందంబు= అనహ్యామైన ఆకారం; మదన 
వికృతిన్‌+చేయున్‌+అనుట= మదన వికారం కలిగిస్తుందంటే; ఎంతయును= అధికంగా; నిషిద్ధము కాదే!= తగనిది కదా! 


తాత్సర్యం: 'ఓ అన్నా! కష్టాలలో ఉన్న నా పరిస్టితి నీ వూహించటం లేదు. నా మేను, నా కట్టు, బొట్టు, తీరు ఎంత 

లు "కవే ల లు 
అసహ్యంగా ఉన్నాయో ఆలోచించుము. ఈ పరిస్థితిలో కూడా నీకు మదనవికారం కలిగిం దనటం ఏమీ భావ్యం 
కాదు. 


విశేషం: 'ఆ-ఈఏ'లు (త్రికం. ఆ మూడు సర్వనామాలూ తెలుగులో నిర్దేశార్ణకాలే కాక, అనంత భావార్థకాలు. (ద్రౌపది తన 
మేనును, చీరను “ఈ” తో చూపుతూ చెప్పటం చేత శృంగార విభావ సౌందర్య రాహిత్యం స్ఫురిస్తున్నది. అన్న, అయ్య, అప్ప - 
అనేవి గౌరవ వాచకాలు. తనకంటె పెద్దవయసు కలవాడు అయితే అతడిని అన్నా అని పిలవటం తెలుగువారి అలవాటు. తనను 
వలచి విరహాన్ని ప్రకటిస్తున్న కీచకుడిని 'ఓ అన్న! అని బంధువాచకంతోనూ గౌరవవాచకంతోనూ పిలిచి తనను కామించటం 
ధర్మవిరుద్దమని ద్రౌపది పరోక్షంగా హెచ్చరించింది. (సంపా.) 


తే. చనునె యిమ్మాటలాడ సజ్జనుల కా(డు(। బుట్టువులతోడ నీవును బుట్టినాండ; 
వట్లుగాకయు హీనవంశాభిజాత । నై పతివ్రతనగు నన్ను నడుగం దగునె?' 50 


ప్రతిపదార్థం: సత్‌+జనులకున్‌= మంచివారికి; ఈ+మాటలు+ఆడన్‌= ఇటువంటి మాటలు పలుకటం; చనునె?= తగునా?; 
నీవును= నీవుకూడా; ఆండుంబుట్టువులతోడన్‌= ఆడపడుచులతో; పుట్టినాండవు= పుట్టావు; అట్టు+కాకయున్‌= అట్టా కాకపోయినా; 
హీనవంశ+అభిజాతను+ఐ= తక్కువ కులంలో పుట్టినదాననై; పతివ్రతన్‌= పతివ్రతను; అగు= అయిన; నన్నున్‌; అడుగన్‌+తగునె?= 
అడుగవచ్చునా? (కామంతో కోరవచ్చునా?). 


తాత్పర్యం: మంచివారు ఇటువంటి మాటలు మాటాడవచ్చునా? నీవా తోబుట్టువులు ఉన్నవాడివి. అందువలన అందరినీ 
ఆడుబడుచులుగా భావించి అసలే అట్టా మాట్లాడకూడదు. అది అట్లా ఉండగా, తక్కువ కులంలో పుట్టిన దాననూ, 
పతివ్రతనూ అయిన నన్ను ఇట్లా అడుగవచ్చునా?' 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 181 
విశేషం: అడుగుట అనేది అచ్చమైన తెలుగు భాష కామ(క్రీడకు అని అర్థం. హీనవంశాభిజాత అనేచోట శ్లేష ఉన్నదని కొందరు. 
హీనవంశంలో పుట్టావని ఒక అర్థం. హీన!= ఓరీహీనుడా!; వంశ+అభిజాతను= సద్వంశంలో జన్మించినదానను; అనికూడా 
విరవవచ్చును. పాఠకులు ఈ చమత్కారం గమనించాలి. ఆ(డుపుట్టువులతో పుట్టినవాడవు అనటంలో నీ అప్ప చెల్లెండ్రను 
ఎవరైనా ఇట్లా అడిగితే ఏం చేస్తావు? -అనే హెచ్చరిక ఉన్నది. 


క. అని వీడగ బల్కిన న । మృనుజాధము. డంత( బోక మదనోన్నాదం 
బున దన్ను నెదిరి నెటు(గక । వనితకు నిట్లనియె గారవంపు( బలుకులన్‌. 51 


ప్రతిపదార్థం: అని= అని పలికి; వీడ(గ(న్‌= వదలించుకొన్నట్టు; పల్కినన్‌= మాట్లాడగా; ఆ+మనుజ+అధము(డు= ఆ 
నీచమానవుడు, కీచకుడు; అంతన్‌+పోక= అంతటితో ఆగక; మదన+ఉన్మాదంబునన్‌= మన్మథోద్రేకంతో; తన్నున్‌= తనను; 
ఎదిరిని= ఎదుటివారిని; ఎజుంగక= తెలిసికొనలేక; వనితకున్‌= ఆకాంతకు; గారవము+పలుకులన్‌= మర్యాదగల మాటలతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా స్పష్టంగా చెప్పినా కీచకుడు అంతటితో ఆగక, మన్మథావేశంతో (ద్రౌపది అభిప్రాయం తెలిసికొనలేక 
మర్యాదగా ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. తిక్కన కీచకుడిపట్ల నరాధముడు (33వ) కీచకాధముడు (45) మనుజాధముడు (51) అని ముమ్మారు అధమ 
శబ్దం ప్రయోగించాడు. వివేకం లేనివాడు అనే అర్థం కావచ్చును. 2. వీడు= స్పష్టమగు-అని సూర్యరాయాంధ్ర నిఘంటువు 
పేర్కొన్నది. వదలించుకొనుట-అనే అర్థం సముచితం. 


సీ, “నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి; యచ్చునం బెట్టిన ట్లంద మొంది, 
చక్రవాకంబుల చందంబు గొనివచ్చి । కుప్పలు సేసిన ట్లొప్ప మెటిసి, 
చందురు నునుంగాంతి కం దేర్డి కూర్చి బా । గునకు దెచ్చిన యట్లు కొమరు మిగిలి, 
యళికులంబుల కప్పు గలయంతయును దెచ్చి । నారు వోసిన భంగి నవక మెక్కి, 


తే. యంఘ్రతలములుం గుచములు, నాననంబు(, । గచభరంబును నిట్లున్న రుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు । కాదె? యీ త్రిప్పు లేటికిగమలవదన?' 52 


ప్రతిసదార్థం: కమలవదన!= పద్మం వంటి ముఖం కలదానా!; నెత్తమ్మిరేకుల మెత్తందనము= చక్కని తామరరేకుల మృదుత్వాన్ని; 
తెచ్చి= తీసికొని వచ్చి; అచ్చునన్‌+పెట్టినట్లు= అచ్చుబోసినట్టు; అందము+ఒంది= అందమైన చందాన్ని పొంది; చక్రవాకంబుల 
చందంబు= చ(క్రవాకపక్షుల (గుండ్రని) తీరును; కొనివచ్చి= తీసికొని వచ్చి; కుప్పలు+చేసినట్టు= (రెండు) కుప్పలుగా పోసినట్టు; 
ఒప్పు+మెజసి= అందంతో (ప్రకాశించి; చందురు నునుకాంతి= చంద్రుని చక్కని కాంతిని; కందు= మచ్చను; ఏర్చి= వేరుచేసి; 
కూర్చి= అచ్చమైన కాంతిని ఒకచోట ్రోగుచేసి; బాగునకున్‌+తెచ్చిన+అట్టు= శుభ్రపరచి తీసికొని వచ్చినట్టుగా; కొమరు, 
మిగిలి= అందం అతిశయించి; అళికులంబులకప్పు= తుమ్మెదల సమూహాల నల్లదనం; కల+అంతయును= ఉన్నదంతా; 
నారు+పోసినభంగి= నారుపోసినట్టుగా; నవకము+ఎక్కి= నిగనిగలాడి; అం(ఘ్రితలములున్‌= అరికాళ్ళున్నూ; కుచములున్‌= 
స్తనాలున్నూ; ఆననంబున్‌= ముఖమున్నూ; కచభరంబును= ఒత్తైన కేశసమూహమున్నూ; ఇట్టు+ఉన్న= ఇంత బాగా ఉన్న; 
రుచిరమూర్తి= చక్కని రూపం; అనుపమానభోగములకున్‌= సాటిలేని సౌఖ్యాలకు; ఆస్పదంబు+కాదె= చోటు కాదా? ఈ త్రిప్పులు= 
ఈ డొంకతిరుగుళ్ళు; ఏటికిన్‌?= ఇంకా ఎందుకు? 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: 'ఓ సుందరీ! తామర రేకుల మెత్తదనం తెచ్చి, అచ్చుపోశారో అన్నట్లు నీ అడుగులు అందంగా ఉన్నాయి. 
చక్రవాకపక్షుల గుండ్రనితనాన్ని పోగుచేసి కుప్పలు పోసినట్లు నీ స్తనాలు ఒప్పుగా ఉన్నాయి. చంద్రబింబంలోని కళంకాన్ని 
తొలగించి కాంతిని బాగుచేసి దాని అందాన్ని అతిశయింప జేసినట్టుంది నీ ముఖ సౌందర్యం. తుమ్మెదల నల్లదనాన్ని 
కుప్ప చేసి ప్రోగుపోసినట్టున్నది నిగనిగలాడుతున్న నీ కొప్పు. ఇంత అందమైన నీ సుందరరూపం సాటిలేని భోగాలను 
పొందటానికి తగినది సుమా! ఇక నీ కీ త్రిప్పట లెందుకు? 


విశేషం: 1. పాదాలు చిగురుటాకులతోను, స్తనాలు చక్రవాకాలతోను, ముఖాన్ని చంద్రుడితోను, కురులను తుమ్మెదల బారుతోను 
పోల్చటం కవి సమయం. ఇక్కడ తిక్కన ఈ నాలుగింటిని సీసపద్యంలో విశేషంగా చెప్పాడు. 


2. పాదాలు పద్మాలవలె పూజార్హాలు. చక్రవాకాలతో పోల్చడంతో స్తన సౌష్టవం కూడా తోస్తున్నది. కీచకుడు అవయవాల 
సొంపును పాదాల నుండి తలదాకా ఆపాదమస్తకం వర్ణించాడు. చూపు పాదాల నుండి (క్రమంగా పైకి పాకింది. దేవతలను పాదాల 
నుండి మస్తకం వరకూ, మానవులను మస్తకంనుండి పాదాలవరకూ వర్లించటం అలవాటు. ఆమె మానవకాంత కాదని కీచకుడి 
అభిప్రాయం. 


తే. నీవు దుర్దాతిగామికి నీవ సాక్షి; పరసతీ సంగమున వచ్చు పాపమునకు 
నోరుతును గాని, సైరింప నోపం బచ్చ। విలుతు తూపుల తాంకున కలరుం బోండి!' 53 


ప్రతిపదార్థం: నీవు; అలరున్‌+పో(డి!= పువ్వువంటి మేనుగలదానా!; దుర్జాతి= నీచ జాతిదానివి; కామికిన్‌= కాకపోవటానికి; 
నీవు+అ= నీకు నీవే; సాక్షి= సాక్ష్యం; పరసతీ సంగమునన్‌= పరస్త్రీ సంభోగం వలన; వచ్చు, పాపమునకున్‌= కలిగే పాపాన్ని; 
ఓరుతును+కాని= సహిస్తాను గాని; పచ్చవిలుతు= మన్మథుని; తూపుల తాంకునకున్‌= బాణాల దెబ్బకు; సైరింపన్‌+ఓపన్‌= 
ఓర్చుకొనలేను. 


తాత్పర్యం: ఓ సుందరీ! నీవు నీచజాతి దానివి కాదనటానికి నీవే సాక్షివి. నేను పరస్త్రీ సాంగత్యం వలన కలిగే పాపాన్ని 
ఓర్చుకొనగలను కాని, మన్మథబాణాల తాకిడికి ఓర్చుకొనలేకున్నాను,” 


విశేషం: [ద్రౌపది హీనవంశాభిజాతను, పతివ్రతను అన్నదానికి ఇది కీచకుడి సమాధానం, దోషంలో గుణాన్ని భావించి ఆ దోషాన్ని 
కోరుకొనటం అనుజ్ఞాలంకారం. 


క. అను నప్పలుకుల కయ్యం । గన కోపము గదిరి 'నీచు గావున జంకిం 
చినంగాని మెత్తంబడి పో౮। డని మనమున. దలంచి యిట్టు లనియెం బెలుచన్‌. 54 
ప్రతిపదార్థం: అను+ఆ+పలుకులకున్‌= కీచకుడనే ఆ మాటలకు; ఆ+అంగన= ఆ (ద్రౌపది; కోపము= కోపం; కదిరి= కలిగి; 


నీచు= అల్పుడు; కావునన్‌= కాబట్టి; జంకించినన్‌+కాని= బెదిరిస్తే గాని; మెత్తంబడిపో(డు+అని= అంగీకరించడని; మనమునన్‌+తల( 
చి= మనస్సులో అనుకొని; పెలుచన్‌= పెద్ద ధ్వనితో గద్దిస్తున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
యలు అ ౧ [2] 


తాత్సర్యం: కీచకుడి మాటలకు ద్రౌపది ఎక్కువ కోపం చెందింది. 'వీడు నీచుడు కాబట్టి భయపెట్టితేగాని తొలగిపోడని 
భావించి గట్టిగా ఇట్లా చెప్పింది. 


విశేషం: ద్రౌపది మానసిక పరిస్థితిని, ఆమె కోపస్వభావాన్ని కవీ చెప్పబోతున్నాడు. నీచుడితో మాటాడదగిన విధంగా మాటాడితే 
@ (a వ్‌, 
కాని వాడు జంకడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 183 
ద్రౌపది కీచకునితో(. బరుష వాక్యంబులు నలుకుట (సం.4-13-28) 


శా. 'దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్సుర 
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌ 
గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసం గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!' 55 


ప్రతిపదార్థం: కీచకా!= ఓ కీచకా!; మత్పతుల్‌= నా భర్తలు; దుర్వార= అణపరాని; ఉద్యమ= ప్రయత్నం గల; బాహువిక్రమరస= 
భుజ బలాతిశయసారం చేత; అస్తోక= తక్కువగాని; ప్రతాప= పరా(క్రమం చేత; స్పురత్‌= ప్రకాశిస్తున్న; గర్వ= గర్వంచేత; 
అంధ= కనులు మూతబడ్డ; ప్రతివీర= శత్రువుల యొక్క; నిర్మథన= వధించటమనే; విద్యాపారగుల్‌= విద్యను ఆసాంతం 
చదివినవారు; గీర్వాణ+ఆకృతులు= దేవతలతో సమానమైన రూపాలు కలవారు; గంధర్వుల్‌+ఏవురు= గంధర్వులైదుగురు; 
నినున్‌= నిన్ను; దోర్టీలన్‌= భుజబల విలానంతో; వెనన్‌+కిట్టి= అవలీలగా పట్టి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; 
మానమున్‌+(ప్రాణమున్‌+కొనుట= నీ పరువునూ;, ప్రాణాన్నీ హరించడం; తథ్యం= తప్పదు. 


తాత్సర్యం: 'ఓయి కీచకా! వారించటానికి వీలులేని భుజ బల పరా(క్రమం గలిగిన గర్విష్టులైన శత్రువుల నవలీలగా 
వధించే విద్యలో ప్రవీణులని ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు నా భర్తలు. వారు ఇప్పుడే అవలీలగా నీ 
మాన(ప్రాణాలు హరిస్తారు సుమా! 


నిశేషం: 1. తిక్కన భారత రచనలో తెలుగువారి మక్కువ చూరగొన్న పద్య రత్నాలలో ఇది ఒకటి. తిక్కనే తన రచనకు తానే 
మురిసిపోయి విరాటపర్వంలోని ఈ అశ్యాసంలోనే మరల మరొకసారి (ద్రౌపదినోట పలికించి (172వ పద్యం) తన కీ పద్యం మీద 
ఉన్న అభిమానాన్ని ప్రకటించుకొన్నాడు. ఇట్టా తిక్కన పునరావృత్తి చేసిన రెండుమూడు వృత్తాలలో ఇది మొదటిది. అదీ దీని 
ఘనత! 


2. తెలుగులోని విమర్శకులు తిక్కన కవితను సమీక్షించేటప్పుడు ఈ పద్యాన్ని సాధారణంగా వదలిపెట్టరు. అందువలన 
అందరి (ప్రశంసలనూ స్మరించలేము కాని, ఈ శతాబ్ది మొదటిపాదంలో “ఆంధ్ర భారత కవితా విమర్శనము” (1929) అనే 
విలువైన (గ్రంథాన్ని రచించి, భారత విమర్శకు ఒక మంచి బాటను చూపించిన కీ.శే. కోదాడ రామకృష్ణయ్యగారి మాటలు 
ముందుగా స్మరించదగినవి. వ్యాఖ్యకు మంచి బాటలు వారి ఈ [క్రింది మాటలు: 


“ద్రౌపదికి బాగుగం గోపము గదిరినది. వీండు నీచుండు గావున జంకించిన గాని పోడని తలంచినది. ఆ స్థితిలో 
కీచకుని జంకించుటకును, (ద్రౌపదికి గదిరిన కోపమును వెలిపుచ్చుటకును తిక్కన యెట్టి గంభీరమగు శైలిని, దానికి. దగిన 
వృత్తము నవలంబించినాండో చూడుడు. శార్దూల వృత్తమును వాడినాడు. అందులో [ద్రౌపది - 'కీచకా' యని సంబోధించినది. ఓ 
యన్న' యను సమయము దాటినది గదా యిపుడు. అత్యంత గంభీరము, భయంకరమునగు 'దుర్వారోద్య' మేత్యాద్యతిదీర్భ 
సమాసముతో పాటు- “మత్పతుల్‌; గీర్వాణాకృతుల్‌; గంధర్వులో అను నీ హలంత పదములన్నియు నెదుటివానిని జంకించి 
యదల్చి వేయుటకు. దగినవియె యున్నవి. అవసరము కలిగిన గాని, తిక్కన ప్రాఢసంస్కృత దీర్హ సమాసములు వాడడు. ఈ 
సందర్భమున నీ పద్యమును ద్రౌపదిచే( బలికించి దానికంటెను గంభీరంబగు నామె స్వభావమును వెల్లడి చేసినాడు. మజియు 
నామె చెప్పందలచిన విషయమునంత ఒక్క పద్యముననే యిమిడ్చినా(డు. ఆ సంగ్రహ నైపుణ్యము. (brevity of expression) 
బరికింపుడు. ఇట్టి సమాసములనే కాక యీ శార్దూల వృత్తము సైతము తిక్కన చాల అరుదుగనే వాడినట్టున్నాడు...సంస్కృత 
మూలమున (ద్రౌపది ధర్మాధర్మ విచారణతో. గూడిన యొక్క ధర్మోపన్యాస మిచ్చినది...“గంధర్వాః పతయో మమ - తే త్వాం 
నిహన్యుఃొ అను దానికి గాను తిక్కనార్యు( డీ దుర్వారోద్యమేత్యాది పద్యమును రచించినాడు”. (ఆం(ధ్రకవితా విమర్శనము - 
పు. 289-290). 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


3..ఈ పద్యశిల్పాన్ని గురించి కీ.శే. డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య గమనార్హం: “కీచక భర్భనమున (ద్రౌపది 
ప్రయోగించిన “దుర్వారోద్యమ” ఇత్యాది శార్దూల వృత్తము యొక్క నిర్మాణమునందు తిక్కన యద్భుతమైన శిల్పము (ప్రదర్శించెను. 
“విచ్చిన్నపాదం పూర్వార్జే ద్వితీయార్డే సమాసవత్‌ । శార్దూలం క్రీడితం భాతి విపరీత మతో£_ధమమ్‌” (సువృత్త తిలకము. 2.37) 
అని క్షేమేంద్రుని యుపదేశము. తిక్కన దర్శన మందుకు భిన్నముగా నున్నది. క్షేమేంద్రుడు అధమమని తెగడిన నిర్మాణమునే 
తిక్కన మహాశిల్పముగా నిచ్చట ప్రదర్శించెను. (ద్రౌపదీ వాక్యము పూర్వార్ణమున అవిచ్చిన్న సమాసవంతము, ఉత్తరార్హమున 
అసమస్త పదము, విచ్చేద బహుళమునై యున్నది. కీచకుని నీచ ప్రసంగము వినివిని యెట్టును వాడా ప్రసంగమును మానడని 
నిశ్చయించుకొని చిరము నిరోధించుకొన్న (క్రోధమును (ద్రౌపది యొక్కసారిగా వాగ్రూపమున బహిర్గతము చేసినది. చిరవిరుద్ద 
క్రోధ ప్రవాహముయొక్క యుద్గతి ఆరంభమున అత్యంత మోజోమయమగుట సహజము. ఆ యోజోలక్షణము అవిచ్చిన్న 
కల్లోలాయమాన ధారాపాతము. ఓజోవ్యయమునం (గ్రమముగ వాగ్విచ్చేదనము, (క్రమవర్హమాన (క్రోధాద్యుద్వేగ నిర్వహణమున 
శ్లేమేం[ద్రుని యుపదేశము గ్రాహ్యము. చిరనిరుద్ద క్రోధావేశము యొక్క హఠాద్యుత్రాంతియందు అది త్యాజ్యమే. తిక్కన 
నిర్మాణమే యిచ్చట ఉపాదేయ మగుచున్నది. పద్యమందలి స్థాయ్యక్షరము రేఫము. మూర్దన్యమైన రేఫము ఆగ్నేయము. అది 
(శ్రుతినికర్తన చిత్త సంతాపన శీలమని యభినవులు. అట్టి రేఫము బహువారావృత్తిచే స్థాయిత్వమును, ప్రాసాక్షరయోగముచే 
పుష్టిని పొంది పద్యమున దీప్తిని చక్కగా వ్యాపింపజేయుచున్నది. దంత్యత్వముచే కారిన్య లక్షణములయిన తవర్ణాక్షరములు 
అనువారి భావమున రేఫకృత దీప్తిని పోషించుచున్నవి. ప్రథమ ద్వితీయ తృతీయ పాదములందు వడి ఉకార అకార ఈకార 
యుక్తమై (ద్రౌపది వాక్యోచ్చారణము అనుదాత్త స్వరమున నారంభించి [క్రమముగ ఉచ్చస్వరత్వమును దాల్చుచున్నదని 
సూచించుచున్నది. ప్రాసాక్షరమురేఫ పరసంయోగముచే ప్రాసాక్షరమురేఫ పరసంయోగముచే పరుషతరమై దారుపిండ ధర్మమును 
వ్యంజించుచున్నది. “దుర్‌” అన్న యుపసర్గము వాక్యారంభమునం దుండి కీచక దూషణరూప వాక్యోత్పత్తికి బీజత్వము 
ధరించుచున్నది. పూర్వపాదద్వయము హలంతత్వముచే తీక్ష్‌ణమై యున్నది. పద్యపూర్వ భాగమున సుదీర్హ సమాసము పాండవుల 
ప్రతివీర నిర్మథన విద్యాపారగత్వమును వ్యంజింపగా ఉత్తరార్హము భిన్నాంగమై భీమకృత కీచక మాన ప్రాణాంగ భంగ(క్రమమును 
ప్రత్యక్షము చేయుచున్నది. ఘోషాక్షర బాహుళ్యముచే పద్యమున గాఢత్వరూపమైన ఓజస్సు మూర్తీభవించుచున్నది. 


ఈ పద్యమున( దాను గావించిన శిల్పము తిక్కనకే మెచ్చుకొల్సి యుండవలయును. తాను కీచకుని భంగించిన 
తెణంగును భీమసేనునకు6 జెప్పు సందర్భమున దిక్కన ఈ పద్యమును యథారూపముగ (ద్రౌపది ముఖమున బునరుక్తము 
చేసెను. భర్చనమాత్ర ప్రయోజనమైన (స్రెణ క్రోధమును - అమర్షను వ్యంజించుటకు శార్జూల వృత్త నిర్మాణ మెట్టుండవలెనో 
తిక్కన శిల్సించి చూపెను.” (ఆంధ్ర మహాభారతము: ఛందఃశిల్పము. పు-398. (సంపా 


తే. అనుడు నత డిట్టు లనియె 'నా యతుల బాహు । బలము6 జెనయంగ భవదీయ పతుల కారు 
మూండులోకంబులందు నెవ్వాండు లేమి । నిక్కునం బింత నమ్ముము నీరజాక్షి!” 56 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా విని; అత(డు= కీచకుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు; నీరజ+అక్షి!= పద్మాలవంటి 
కన్నులు కలదానా!; నా= నా యొక్క; అతుల బాహుబలమున్‌= సాటిలేని భుజశక్తిని; చెనయంగన్‌= ఎదిరించటానికి; 
భవదీయపతులు+అ= నీ భర్తలే; కారు= కాదు; మూండు లోకములందున్‌= (స్వర్గం, భూతలం, పాతాళం అనే) మూడు లోకాలలోనూ; 
ఏ+వాండున్‌= ఎవ్వడూ; లేమి= లేకపోవటం; నిక్కువంబు= నిజం; ఇంత= దీనిని; నమ్ముము. 


తాత్పర్యం: ఆమెమాటలు విని కీచకుడు ఇట్టా అన్నాడు. “పద్మాలవంటి కన్నులు కలదానా! నన్నైదిరించటానికి నీ 
భర్తలే కాదు, మూడులోకాలలో మరెవ్వరూ సమర్ధులు లేరన్నది నిజం. ఇది నమ్ముము”. 


విశేషం: కీచకుడి మదాంధత్వం ఇందులో తెలుస్తుంది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 185 
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కి ధిక్కరించి యిట్లనియె. 57 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; సైరంధ్రి= సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది; సైరణ+తక్కి= ఓర్పు కోల్పోయి; ధిక్కరించి= 
ఎదిరించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 
౧ a | 


తాత్సర్యం: అనగా విని సైరంధ్రి సహనాన్ని కోల్పోయి కీచకుడిని ఎదిరించి ఇట్లా అన్నది. 


క “చను జనదని చూడక యం । దని మ్రా(కులపండ్లు గోయం దలంచుట హితమే? 
మును చెడిన రావణాదుల । విని యెటు(గవె యెన్న(డును వివేకవిహీనా!' 58 


ప్రతిపదార్థం: వివేకవిహీనా!= ఓయీ వివేకం (బుద్ది) లేనివాడా!; చనున్‌+చనదు చూడక= ఇది తగింది, ఇది తగనిది అని 
ఆలోచించకుండా; అందని (మా(కుల= (ఎత్తుగా ఉండి) అందని చెట్ట యొక్క; పండ్డు+కోయన్‌+తలయట= పండ్లు 
కోయాలనుకొనటం; హితమే?= మేలా?; మును చెడిన= పూర్వకాలంలో చెడిపోయిన; రావణ+ఆదులన్‌= రావణాసురుడు 
మొదలైనవారిని గురించి; ఎన్నండును= ఎప్పుడుకూడా; వినిశ+ఎయింగవె?= వినలేదా? 


తాత్సర్యం: ఓయీ వివేకం లేని కీచకా! ఈ పని తగునా తగదా అని ఆలోచించక, అందని చెట్లకు కాసిన పండ్లు 
కావాలని కోరుకొన్నట్టుగా, దుర్లభాలైన వాటిని కోరటం మేలుగాదు. తొల్లి రావణాదులు ఇటువంటి కోర్కెలు కోరి 
చెడిపోయారని ఎన్నడూ వినలేదా? 

నిశేషం: 'అందని (మ్రానిపండ్లు' అనేది తెలుగు జాతీయం. అందని ద్రాక్షపండ్లు పుల్లన. పురాణగాథతో ప్రస్తుతాంశాన్ని మేళవించి 
ద్రౌపది హెచ్చరిస్తున్నది. రావణాదులవలె కీడు తెచ్చుకుంటావని చెప్పింది. త్రేతాయుగంలో రావణుడు (స్తీ వ్యామోహం చేత 
తాను తన వంశాన్ని కూడా నాశనం చేయటం ఇక్కడ (ద్రౌపది గుర్తుచేస్తున్నది. పరస్త్రీ వ్యామోహం ఎంతటి ఘోరాల పాలు 
చేస్తుందో తెలియజేసింది. అలం: లలితం; చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పకుండా దానితో సమానంగా మరో అప్రస్తుత విషయం 


చెప్పటం లలితాలంకారం. 


తే, ఇవ్విధంబునం బలికిన యింతి పలుకు । గాన నేరక తమ యప్పకడకు మగుడ 
నరిగి నెవ్వగ మనమున బిరిగొనంగ6। జిన్నంబోయిన మొగముతో సింహబలుండు. 59 
ప్రతిపదార్థం: ఈ విధంబునన్‌+పలికిన= ఇట్టా మాట్లాడిన; ఇంతిపలుకు= సైరంధ్రి మాటను; కాననేరక= తెలిసికొనలేక; తమ 


అప్పుకడకున్‌= తన అక్క వద్దకు; సింహబలు(డు= కీచకుడు; నెజ+వగ= మిక్కిలి దుఃఖం; పిరిగొనంగన్‌= ఆవహించగా; 
చిన్నబోయిన మొగముతోన్‌= వాడిపోయిన ముఖంతో; మగుడన్‌+అరిగెన్‌= మళ్ళీ వెళ్ళాడు. 


తాత్పర్యం: ఇట్లా మాట్లాడిన ఆమె మాటను అర్థం చేసికొనలేక సింహబలుడు మనసులో మిక్కిలి బాధ నిండిపోగా 
మొగం చిన్నబుచ్చుకొని తిరిగి తన అక్క దగ్గరికి వెళ్ళాడు. 


క చని మదనాగ్ని జ్వాలలు । దనుక(గ నిట్టూర్పు గాడు దందడి నిగుడం 
దను నూరార్చ(గ సఖి దొర । కొనమికి వెనుంబడుచుం కీచకుం డా సతితోన్‌. 60 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; చని= వెళ్ళి; మదన+అగ్నిజ్వాలలు= విరహం అనే అగ్ని యొక్క మంటలు; తనుకంగన్‌= 
పైకి రేగగా; నిడు+ఊర్పు గాడ్సు= నిట్టూర్పు సెగలు; దందడి నిగుడన్‌= మాటిమాటికీ (సాంద్రతతో) వ్యాపించగా; తనున్‌= 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనను (కీచకుడిని); ఊరార్పంగన్‌= ఊరడించటానికి, సఖి= సైరంధ్రి; దొరకొనమికిన్‌= అంగీకరించక పోవటం చేత; వెను( 
బడుచున్‌= వెనుకకు మరలి; చని= వెళ్లి; ఆ సతితోన్‌= సుదేష్షతో. 


తాత్పర్యం: కీచకుడు అట్టా వెళ్ళి మన్మథాగ్ని జ్వాలలు కాల్చివేయగా నిట్టూర్పులు దీర్హంగా విడుస్తూ, ద్రౌపది తన 
మాటకు అంగీకరించలేదనే పరితాపంతో మళ్ళీ వచ్చి సుదేష్లతో ఇట్లా అన్నాడు. 


వ. 'ఏ నప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన యప్పాలంతి వలనం జిక్కి చిత్తం బుత్తల 
పడుచున్నయది; యిటమీ(ద నీవ యెటుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెల. 
గె? నని యడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు సుదేష్ట నిజాంతర్గతంబున. 61 


ప్రతిపదార్థం: ఏన్‌+అప్పుడు= నేను వచ్చిన వెంటనే; నీకున్‌+చూపి= నీకు చూపించి; ఏను= నేను; అన్వయ నామధేయంబులు= 
వంళమూ, పేరూ; అడిగిన= (ప్రశ్నించిన; ఆ+పాలంతి వలనన్‌+చిక్కి= ఆ వనితపైన లగ్నమై; చిత్తంబు= మనస్సు; 
ఉత్తలము+పడుచున్‌+ఉన్న+అది= బాధపడుతున్నది; ఇటమీ(దన్‌= ఇకపైన; ఈవు+అ= నీవే; ఎజుంగుదు(వు)= తెలిసికొంటావు; 
ఆ+ఇంతి= ఆ వనిత; ఇంతసేపు= ఇంతకాలం; నీ చేరువన్‌+ఉండి= నీ దగ్గర ఉండి; ఇప్పుడు; ఎట మెలలౌన్‌?= ఎక్కడికి 
వెళ్ళింది; అని, అడిగిన; విని; అతని= కీచకుడి యొక్క; వేగిరపాటు= తొందరపాటు; చూచి= గమనించి; సుదేష్ట; శిరః 
కంపంబు+చేయుచున్‌= తల ఆడిస్తూ; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: 'నే నప్పుడు నీకు చూపించి వంశాన్నీ, పేరునూ గురించి అడిగిన (స్తీమీది మోహంతో నా మనస్సు 
వేగిరపడుతున్నది. ఆపైన నీకే తెలుసు. ఆమె ఇంతవరకు నీ దగ్గరే ఉండి ఇప్పు డెక్కడికి వెళ్ళింది?” అని కీచకుడడిగాడు. 
అతడి తత్తరపాటు చూచి సుదేష్ల తల ఊపుతూ మనస్సులో ఇట్లా అనుకొన్నది. 


విశేషం: శిరకంపం ఒక సాత్తిక భావం. వితర్క సూచకం. తిక్కన నాటకీయ శిల్ప సంకేతం. (సంపా.) 


తే. “'రాగరసమగ్నుండయ్యె సైరంధ్రి. జూచి; యకట! దీన నింకేమి యపాయమగునొ? 
వలదు తగదన్న నుడిగెడు వా(డె వీడు? మాయదైవమ! యే నేమి సేయుదాన? 62 


ప్రతిపదార్థం: వీ(డు= ఇతడు, కీచకుడు; సైరంధ్రిన్‌+చూచి= సైరం(ధ్రిని చూచి; రాగరసమగ్నుండు+అయ్యెన్‌= మోహమనే 
(వలపనే) నీటిలో మునిగాడు; దీనన్‌= ఇందువలన; ఇంకన్‌+ఏమి అపాయము+అగునా?= ఏమి కీడు జరుగుతుందో; వలదు, 
తగదు+అన్నన్‌= వద్దు, మంచిది కాదని చెప్పినా; ఉడిగెడు వా(డె?= మానుకొనే వాడుకాదు; మాయదైవమ!= ఓయి మాయలు 
కల్పించే భగవంతుడా!; ఏను+ఏమి, చేయుదానన్‌?= నేనేం చేసేది? 


తాత్సర్యం: సైరం(ధ్రిని చూచి కీచకుడు మోహపరవశుడైనాడు. దీనివలన ఏమి అపాయం కలుగుతుందో తెలియదు. 
వలదని వారించినా వీడు మానేవాడు కాడు (మాట వింటాడా?). భగవంతుడా! ఇప్పుడు నే నేమి చేసేది? 


నిశేషం: ఈ పద్యంలో 'అకట!' అనే విచార సూచకమైన ఆశ్చర్యార్థకం మొదట గమనించ తగింది. సైరంధ్రిని చూచి రాగరసంలో 
కీచకుడు మునిగాడని (గ్రహించింది సుదేష్ల. అయితే విచార మెందుకు? సైరంధ్రి పరపురుషులను కోరని చిత్తవృత్తి కలిగినందుకా? 
అంతఃపుర స్త్రీల పట్ల రాణిమందిరంలో ఒక పురుషుడు అట్లా వ్యవహరించినందుకా? ఈ రెండు ప్రశ్నలు ధర్మసంబంధులు. 
దీనికంటె ఆమెను కలవరపెట్టేది సైరంధ్రి భర్తల పరాక్రమం (ప్రథమాశ్యాసంలో 324,325 పద్యాలు గమనించాలి). నీచమతితో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 187 
ఆమెను చూచినవాడిని హరిహరాదులు అడ్డం వచ్చినా ఆమె భర్తలు ఆ రాత్రిలోపే మట్టు పెట్టుతారట! వందలకొలది బంధువులున్నా, 
ఎంత శక్తిమంతుడైనా అతడు చావటం తప్పదట! సైరంధ్రి చెప్పిన ఆ మాటలు కీచకుడిపట్ట మరణమృదంగం వలె మనస్సులో 
మారుమోగి ఉంటాయి. ఆ గండాన్ని స్మరించి ఆమె “అయ్యో! అని బాధపడింది. అందుకే ఈ వలపు వలన కీచకుడికి ఎటువంటి 
అపాయం వస్తుందో అని భయపడింది. ఆ సంగతి అతడితో చెప్పటానికి వీలు లేదు. కాక, ఎట్టా చెప్పినా అతడు వినడు. 
దుర్విదగ్దుడు కావటం చేత ఒకరు చెప్పిన మాట వినడు. తనకు తోచదు. అందువలన ఆ పరిస్థితులలో ఆమె ఏమీ చేయలేని ఒక 
నిస్సహాయస్థితిలో నిలిచిపోయింది. అప్పటి ఆమె మానసికస్టితిని “మాయదైవమా!” అని దయనీయంగా అనటంలో తిక్కన 
ధ్వనింపచేశాడు. జరుగకూడనిది ఏదైనా జరిగినా, పొసగకూడనిది ఎక్కడైనా పొసగినా అది విధివైపరీత్యంగా భావించటం లోకసహజం. 
ఆ లోకవైపరీత్య భావానికి వాచికమైన ప్రతిస్పందన 'మాయదైవమా!' అనే తెలుగుజాతీయం. భావానుగుణమైన వాచికాభినయం 
ఈ పద్యంలోని రసశిల్పం. (సంపా.) 


వ. అయిన నా నేర్దుకొలంది. దగిన తెజింగున వారించి చూచెదంగాక!' యని యూహించి యిట్లనియె. 63 


ప్రతిపదార్థం: అయినన్‌= అయినప్పటికి; నానేర్చుకొలందిన్‌= నా శక్తి కొలదీ; తగిన తెజంగునన్‌= తగిన విధంగా; వారించి 
చూచెదన్‌+కాక!= సాధ్యమైనంతవరకు వద్దని చెప్పి చూస్తాను; అని; ఊహించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్పర్యం: అయినా నా శక్తివంచన లేకుండా వద్దని చెప్పి చూస్తానని ఊహించి సుదేస్ల ఇట్లా అన్నది. 
per య - బం ep 
నిశేషం: కీచకుడి జొద్దత్యం, తన భద్రత దృష్టిలో పెట్టుకొని మితిమీరకుండా సుదేస్ల ప్రవర్తించింది. 


సీ, “లలితంబు లగు మట్టియల చప్పు డింపార । నంచకైవడి నడ నల్ల వచ్చి, 
యెడ మేని నెత్తావి సుడియంగం బయ్యెద । సగము దూలించి పై మగుడం దిగిచి, 
సోలెడు నెలదీ(గె లీల గ్రాలుచు వింత । చెలువంబు దలకొన జేరి నిలిచి 
తెలిగన్ను(గవకు నెచ్చెలియైన లేన । వ్వొలయంగ సరసంపుం బలుకు పలికి, 


తే. మెటియు చెయ్వుల రాగంబు మెయికొనంగ । నెడంద నొగయించు మాటల నెలమి మిగుల 
నిన్ను ననురక్తి( గొలుచు నన్నెలంత లుండ । నీరసాకార సైరంధ్రి. గోరం దగునె? 64 


ప్రతిపదార్థం: లలితంబులు+అగు= మనోహరమైన; మట్టియల చప్పుడు= కాలిమట్టెల శబ్దం; ఇంపు+ఆరన్‌= చెవికి ఇంపు 
కలిగించేటట్టు; అంచకైవడి నడన్‌= హంసనడకవంటి నడకతో; అల్లన్‌+వచ్చి= మెల్లగా వచ్చి; ఎడమేని నెత్తావి= సున్నితమైన 
శరీరపు మంచివాసన; సుడియంగన్‌= ప్రసరించగా; పయ్యెద= పైట; సగము తూలించి= సగభాగం విలాసంగా జార్చి; మగుడన్‌+తిగిచి= 
మళ్ళీ మీదికి లాగుకొని; సోలెడు ఎలదీలౌలీలన్‌= (వాలే లేత తీగవలె; |క్రాలుచున్‌= చలిస్తూ; వింత చెలువంబు= కొత్త అందం; 
తలకొనన్‌= కలిగేటట్టు; చేరి, నిలిచి= (ప్రక్కకు వచ్చి నిలబడి; తెలికన్ను(గవకున్‌= తెల్లని కన్నుల జంటకు; నెచ్చెలి+ఐన= చెలి 
అయిన (సైదోడయిన అని భావం); లేంతనవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= వ్యాపించగా; సరసము+పలుకు= వలపు మాటలు; 
పలికి= మాట్లాడి; మెజయు చెయ్వులన్‌= (ప్రకాశించే (ప్రేమ చేష్టలలో; రాగంబు= వలపు; మెయికొనంగన్‌= కలుగగా; ఎడందన్‌= 
మనస్సును; సాగయించుమాటలన్‌= పరవశింపజేసే మాటలతో; ఎలమి= సంతోషం; మిగులన్‌= అతిశయించగా; నిన్నున్‌= 
(కీచకుడిని); అనురక్తిన్‌= ప్రేమతో; కొలుచు= సేవించే; ఆ+నెలతలు+ఉండన్‌= ఆ కాంతలుండగా; నీరస+ఆకారన్‌= రసహీనమైన 
రూపం కలిగిన; సైరం(ధ్రిన్‌= ఆ పూలుముడిచే దానిని; కోరన్‌+తగునె?= కోరటం భావ్యమా? 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: అందమైన కాలిమట్టెల చిరుసవ్వడులు చెవికి, మనసుకు హాయి కలిగిస్తూ ఉండగా హంస నడకలతో 
మెల్లగా వచ్చి, సున్నితమైన శరీరపు సువాసన చుట్టుముట్టగా, పైట సగం జారిపోగా దానిని పైకి మరల సర్దుకొంటూ, 
గాలికి అటునిటు తూగే లేత తీగవలె ఒప్పారుతూ అబ్బురం కొలిపే అందం తొణికిసలాడేటట్టు దగ్గరగా చేరి 
నిలువగా, తెల్లని కాంతుల కనుదోయికి ఇష్టసఖి (సాటి) అయిన చిరునవ్వు చిలికేటట్లు వలపు మాటలు పలికి, ప్రదర్శించే 
ప్రతి చేష్టలోనూ మనసులోని వలపు ఒలకపోయగా, మనసును మరపించే మాటలతో ప్రీతిని పెంచేటట్లు నిన్ను 
అనురాగంతో సేవించే ఆ అందగత్తెలు (అంతమంది నీ ఇంట) ఉండగా (వారందరినీ వదలి), ఎటువంటి రాగరసాన్ని 
అందించలేని ఆకారం గల (నీరసాకార) ఈ సైరంధ్రిని కోరటంలో ఏమి న్యాయం ఉన్నది? 


విశేషం: మట్టెలతో నడచివచ్చే వనిత సామీప్యాన్ని కోరి ఆసక్తిని, పయ్యెదను జార్చుకొనే వనిత అభిలాషను, తీగవంటి మేనును, 
వింత సోయగాలతో ప్రదర్శించే లలితాంగి పొందును, తెలిగన్నుల కాంతితో చిరునవ్వును (ప్రదర్శిస్తూ వలపు మాటలు పలికే 
వనిత సౌముఖ్యాన్నీ, శృంగార చేష్టలు ప్రకటించే వనిత లీలావిభ్రమాన్నీ, మనసును మరపించే మాటలాడే వనిత పారవశ్యాన్నీ 
ప్రకటిస్తారని సుదేష్ల చెప్పటం తమ్ముడి మనసు మరల్చటానికే! ప్రియుడికై బయలుదేరిన స్టితి నుండి అతడి పొందులో 
పరవశించేంతవరకు ఆరు రకాలైన స్త్రీల మదన చేష్టలు ఈ సీసంలో చెప్పబడ్డాయి. ఒక్కొక్క చరణంలో వర్ణించబడిన వనిత 
ఒక్కొక్కరు వేరుగా ఉండవచ్చును. ఒక్క వనితలోని వివిధావస్థలు కావచ్చును. హావభావాలను అట్లా రసానుభవానికి అనుగుణంగా 
ఆవిష్కరించగలిగిన అందమైన ఆకారం కలిగినవారు కీచకుడికి ఎందరో ఉన్నారు. అత డప్పటికే దక్షిణ నాయకుడు. అతడి 
రసికతకు తగినంత రసికురాలు సైరంధ్రి కాదనీ (మనసులో వలపు లేనిదనీ) సుదేష్ల నచ్చచెప్పి అతడిని వారింపచేయటానికి 
ప్రయత్నించింది. కాని, కీచకుడి దృష్టికి సుదేస్ల మాటలు అపరిణతాలు, అనాదరణీయాలుగా తోచాయి. అది నిజం కూడా. 
ఇంతటి వర్లనం నిష్ఫలం కావటం అతడి రాగరసమగ్నతకు రమణీయ వ్యాఖ్యానం. సీసపద్య (ప్రథమ తృతీయ చరణాలలో 
ఉపమాలంకారం. ద్వితీయచతుర్ణ చరణాల్లో స్వభావోక్తి అలంకారం రచనకు వన్నె పెట్టుతున్నాయి. (సంపా.) 


వ. అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి కీచకుం డిట్లనియె. 65 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకుల, దెసన్‌= ఆ మాటల పట్ట; అనాదరంబు+చేయుచున్‌= లెక్క పెట్టక; కీచకుండు; 
ఆ+చేడియన్‌= ఆ సుదేష్లను; చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: సుదేష్ల మాటలను లెక్క పెట్టక కీచకు డిట్లా అన్నాడు. 
క్ర “నా కొలువు వార కా; ర। న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్‌ 
లేకునికి నాకు దెల్లం । బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్‌. 66 


ప్రతిపదార్థం: నా కొలువు వారు+అ= నా కొలువులోనివారే; కారు= కాదు; ఆ+నాక+ఈశున్‌= ఆ ఇంద్రుని; కొలుచు+ 
అంగనలలోన్‌+ ఐనన్‌= సేవించే (దేవ) వనితలలో కూడా; ఆ కొమ్మకున్‌= ఆ స్త్రీతో; పోల్పన్‌= పోల్చటానికి; ఈడు= సరి 
(అయిన); సుదతుల్‌= స్రీలు; లేక+ఉనికి= లేకపోవటం; నాకున్‌+తెల్లము= నాకు స్పష్టంగా తెలియును. 


తాత్సర్యం: సైరంధ్రితో పోల్చదగిన స్రీలు నా కొలువులోనే కాదు, ఆ ఇం(ద్రుడిసభలో కూడా లేరు. అది నాకు తెలుసు. 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. నాకేశుడిని కొలిచే (స్త్రీలలో కూడా లేరనటంవలన సేవించే స్రీలలలో ఇతర (స్రీలమాట వేరే చెప్పాలా? 
అని భావం కనుక కావ్యార్థాపత్తి. (ద్రౌపది అపూర్వ సౌందర్యవతి అని కీచకుడి భావన. అట్టా చెప్పగలిగిన అనుభవజ్ఞుడు కూడా 
అతడు. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 189 
గండుమీలకుం బుట్టి కాము బాణములతో. । గలసి యాడెడు నట్టి కన్ను. గవయు, 
బిస కాండముల శిక్షంబెరింగి లేం దీంగల । మెచ్చక యున్నట్టి మృదు కరములు 
జిగురులతో సంధి సేసి యంబుజముల । పై నెత్తి చను నట్టి పదతలములుం 
గలకంఠములచేత( గజిచిన విద్య వీ। ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు, 


(ఈక 


తే.  నత్తెటింగున రేఖయు, నవ్విధంబు । గరువ చందంబు, నమ్మెయి కలికితనము, 
నట్టి చెన్నును సైరంద్రియంద కాక । కలవె యొరులకు? నెటు(గక పలికి తబల! 67 


ప్రతిపదార్థం: గండుమీలకున్‌= పెద్ద చేపలకు; పుట్టి= జన్మించి; కామబాణములతోన్‌= మన్మథబాణాలతో; కలిసి+ఆడెడు+అట్టి= 
కలిసిమెలసి ఆడుకొనే; కన్నుగవయున్‌= కనుదోయి; బిసకాండముల శిక్షన్‌= తామరతూండ్ల శిక్షణలో; పెరిం౧= పెద్దవి అయి; 
లేంత+తీగల మెచ్చక+ఉన్న+అట్టి= లేత తీగలను మెచ్చని; మృదుకరములున్‌= మెత్తని చేతులు; చిగురులతోన్‌ సంధి+చేసి= 
చిగురుటాకులతో సఖ్యపడి; అంబుజముల పైన్‌+ఎత్తి= తామరల మీద యుద్దానికి; చను+అట్టి= వెళ్ళే; పదతలములున్‌= అరికాళ్ళు; 
కలకంఠముల చేతన్‌= కోకిలల చేత; కజచిన విద్య= నేర్చుకొన్న చదువు; వీణలకున్‌+ఇచ్చు+అట్టి= వీణలకు ఇచ్చే; తిన్నవి+ 
ఎలుంగున్‌= చక్కని కంఠస్వరం; ఆ+తెజంగున రేఖయున్‌= ఆ విధమైన ఆకార లక్షణం; ఆ+విధంబు= అటువంటి (సాటిలేని 
అని భావం); గరువచందంబున్‌= (ప్రాఢమైన చక్కదనం; ఆ+మెయి కలికితనమున్‌= ఆ విధమైన సౌందర్యం; అట్టి చెన్నును= 
అటువంటి (సాటిలేని) చక్కదనం; సైరం(ధ్రి+అందున్‌+అ= సైరంధ్రిలో మాత్రమే; కాక= కాకపోతే; ఒరులకున్‌= ఇతరులకు; 
కలవె= ఉన్నాయా? అబల!= వనితా! (సుదేష్టా!); ఎజుంగక= తెలియక; పలికితి(ఏ)= మాట్లాడావు. 


తాత్సర్యం: పెద్ద చేపలకు పుట్టి, మన్మథబాణాలతో కలిసి ఆడే కళ్ళూ, తామర తూళ్ళ శిక్షణలో పెరిగి లేత తీగల 
సౌకుమార్యం మెచ్చని చేతులూ, చిగురాకులతో చెలిమి చేసికొని పద్మాలపై దండెత్తే అరికాళ్ళూ, కోకిలల వద్ద నేర్చుకొన్న 
స్వరవిద్యను ఏణెలకు అందించే మెల్లని కంఠస్వరం, ఆ సాటిలేని రూపవైభవం, ఆ సాటిలేని గడుసుదనం, అటువంటిదే 
అయిన నేర్పరితనం, అంతటి చక్కదనం సైరంధ్రిలోనే ఉన్నాయి కాని ఇతర వనితలలో కనబడతాయా? (లేవని 
భావం). ఓ అమాయకురాలవైన అక్కా! నీవు ఈ విషయం గమనించకుండా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: ఆర్టీ ఉపమ. (క్రమాలంకారం; కారణమాల. 


2. (ద్రౌపదీ సౌందర్య వర్షనంలో వాక్యగత పూర్ణ ఆర్టీ ఉపమాలంకారాన్ని తిక్కన సార్థకంగా వాడి ప్రాఢిని ప్రదర్శించాడు. 
“వలె” వంటి ఉపమావాచకాలు వాడకుండా ఆ అర్థాన్ని చెప్పే విశిష్ట పదాలతో వాక్యాల ద్వారా, సమాసాల ద్వారా, తద్దితాల ద్వారా 
ఆర్టీ ఉపమ రచనలో రాణిస్తుంది. భావుకుడైన వాడు ఈ అలంకారాన్ని సార్ధకంగా ప్రయోగిస్తాడు. సైరం(ధ్రీ సౌందర్య భావనంలో 
ఊహాలోకాలలో విహరిస్తూ, సుదేష్లకు తెలియని సౌందర్య విశేషాలను వివరించాలనే కీచకుడి తమకం ఈ అలంకారోక్తిని ప్రదర్శించి నట్లు 
రచించటం సార్థకశిల్సం. ఆర్టీ ఉపమ ధ్వనికి, అందులోనూ రసధ్వనికి ఎంతో ఉపస్కారకంగా ఉంటుందని లాక్షణికుల అభిమతం. 
దానికి ఈ తిక్కన పద్యం ఉచితోదాహరణం. 


3. సీసపాదాల పూర్వార్ణంలో ఉపమాలంకార ధ్వని పుట్టి, శిక్షంబెరిగి, సంధి చేసి, కజచినవిద్య - ఇవి ఉపమాద్యోతకాలు, 
సమానార్థకాలు. ఇక రెండుమూడు పాదాల ఉత్తరార్జాలలో ఉపమానాలకంటె ఉపమేయాలకు ఆధిక్యం చెప్పబడటం చేత 
వ్యతిరేకాలంకారం (మెచ్చని, పైనెత్తిచను= తిరస్కరించు); మొదటిపాదంలోని ఉత్తరార్థంలో కలసియాడు= సమానం - కాబట్టి 
ఉపమాధ్వని. నాల్గ్లవపాదం ఉత్తరార్థంలో - వీణలకు విద్యలేదు కాబట్టి వ్యతిరేకాలంకారధ్వని. 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 

4. అలంకారధ్య్వని రసధ్వనిలో పర్యవసించే ఒక శిల్పప్రస్థానం ఈ పద్యంలో (ప్రత్యక్షమౌతుంది. ఎత్తుగీతిలో సైరంధ్రి 
అందంలో రేఖ, గణువచందము, కలికితనము, చెన్ను-అనేవి (క్రమంగా పేర్కొనబడ్డాయి. ఇతరులయందు ఉండనివిధంగా ఒక 
ప్రత్యేకత, అపూర్వత వాటియందు చెప్పబడింది. ఆ నాలుగింటిలోని ఆ విశేషాలను నాల్లు సీసపద్యపాదాలలో వర్షించి తిక్కన 
క్రమాలంకారాన్ని లేదా యథాసంఖ్యాలంకారాన్ని పాటించాడు. అందులో మరొక చమత్కారం కారణమాలను పొదగటం. ఇందులో 
పూర్వపూర్వ ములకు ఉత్తరోత్తరాలు కారణాలైనట్టు నిబద్దించబడటం చేత కారణమాల రాణించింది. ఎట్టాగంటే - సైరంధ్రి 
అందం ముందుగా కన్నుగవలో రూపుతాల్ఫింది. అట్టా రూపుకట్టటానికి కారణం ఆమె కన్నులు గండు చేపలకు పుట్టటం, 
మదనబాణాలతో కలిసి ఆడటం. పుట్టి ఆటలాడుతున్న బాల్యం భావనామయం. గండుమీలకు పుట్టినాయంటే వాటి పోలిక కలిగి 
ఉన్నాయని కవిసమయం. మదనబాణాలతో కలిసి ఆడాయంటే చూపులు తూపులుగా ఉండటమే కాక కామభావకారకాలవి 
వ్యంగ్యం. ఆమె అందానికి ఒక తీరును కల్పించేది కన్నుగవ సౌందర్యమని భావం. సైరంధ్రి సౌందర్యంలోని రెండవగుణం 
సాటిలేని గరువతనం. ఆ గర్వం శిక్షణలో పెరగటం వలన, లేతగుణాన్ని మెచ్చలేకపోవు ప్రాథివలన ఏర్పడింది. (కారణమాల). 
ఆమె కోమలమైన చేతులు తామరతూండ్ల వద్ద శిక్షణతో పెరిగాయట. అంటే ఆ తామరతూండ్ల వలె కోమలత్యాన్ని (క్రమంగా 
అలవరచుకొని అందంతో అతిశయించాయన్నమాట. తామరతూండ్డు గరువచందాన్ని ప్రకటిస్తూ లేతీగలవలె రూపొంది వాటి 
కంటె మెత్తగా ఉండటం చేత వాటిని మెచ్చలేదట! అంటే తామరతూండ్లవలె, లేతతీగలవలె ఉన్నా వాటికంటె మిన్నగా మృదువులుగా 
ఉన్నాయని ధ్వని. గరువతనంతో లేదీగలను లెక్కచేయని సైరంధ్రి అందం చిగురాకులతో సంధి చేసిందట. ఆమె అరికాళ్ళు 
చిగురాకులతో సంధి (చెలిమి) చేసి పద్మాలపై దాడి చేసినట్టు ఉన్నాయట. అంటే చిగురాకుల వలె ఎర్రగా ఉండి పద్మాలకంటె 
అందంగా ఉండి ఆమె కలికితనాన్ని ప్రదర్శిస్తున్నాయన్నమాట! సైరం(ధ్రిమాట సౌందర్యం కోకిలవద్ద చదువు నేర్చుకొన్నదట! 
వీణలకు చదువు చప్పే సన్నని తియ్యని కంఠనాదంతో తన విలాసాన్నంతా (ప్రదర్శించిందట! కళ్ళనుండి కాళ్ళవరకూ ఆమె 
అందం ఒక (క్రమాభివృద్ది చెందినట్టు పుట్టి పరులపై దండెత్తి పోయేటంత కలికితనం సంపాదించింది. అది ఆంగిక సౌందర్యం 
తీరు. ఆమె మాటలు పంచమస్వర మధురం. వీణానాదానికి వంకలు తీర్చే గురుపీఠం. (ప్రత్యక్షరం మధురం-అని వర్షించి, 
సైరంధ్రి అందమే ఒక అందమైన వ్యక్తిత్వంతో పరిణతి చెందినట్టు - ఉపమానాలన్నీ క్రమంగా దానికి కారణమాలగా తోచేటట్టు 
చిత్రించటం తిక్కన అలంకారధ్వని రసధ్వనిలో పర్యవసింపచేసే కావ్యరసవిద్య. తిక్కనగారి గొప్ప పద్యాలలో ఇది ఒకటి. (సంపా.) 


వ. _ కావున నాయెలనాంగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని కందర్పదర్పంబున నలందురి వందుదు” 
ననిన నవ్వెలంది వెండియు నిట్లనియె. 68 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఆ ఎలనా(గన్‌= ఆ సైరంధ్రిని; ఏమి+ఉపాయంబునన్‌+ఐనన్‌= ఏ ఉపాయంతోనైనా సరే; 
నన్నున్‌= నాతో; చేర్చవు+ఐ(తివి)+ఏని= చేర్చక (కూర్చక)పోతే; కందర్సదర్శంబునన్‌= మన్మథప్రతాప గర్వంచేత; అలందురి= 
కృశించి; వందుదున్‌= బాధపడతాను; అనినన్‌= అని అనగా; ఆ+వెలంది= ఆ సుదేష్ష్ర వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: కాబట్టి, ఆ సైరం ధిని ఏ ఉపాయంతోనయినా సరే నాతో కలపకపోతే నేను మన్మథుడు మదించి వేసే 
బాణాలకు కృళించిపోతాను' - అని కీచకుడు అనగా సుదేస్ల ఇంకా ఇట్టా అన్నది. 
ac) ౧M 


తే. 'ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు(। బరసతీ సంగమము; ధర్మపథమునందు( 
బర(గువారలు పరిహరింపంగ6గనియు । వినియు. దెలియవె యిది దుర్వివేక మగుట. 69 


ప్రతిపదార్థం: పరసతీ సంగమము= పరస్త్రీ పొందు; ఆయుః+ఐళ్వర్వ కీర్తులను= ఆయుస్సును, ధనాన్ని, పేరు ప్రఖ్యాతులను; 
అపహరించున్‌= నశింపజేయును; ధర్మపథమునందున్‌= న్యాయమార్గంలో; పరంగువారలు= ఒప్పెడువారు; పరిహరింపంగన్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 191 
వదలిపెట్టటం; ఇది= ఈ పని; దుర్వివేకము= దుర్చుద్ది; అగుట= కావటం; కనియున్‌, వినియున్‌, తెలియవె?= స్వయంగా 
చూచికాని, ఎవరైనా చెప్పగా వినికాని తెలిసికొనలేదా? 


తాత్సర్యం: 'పరస్రీతోడి పొందు ఐశ్వర్యాన్ని, కీర్తినీ, ఆయుస్సును నశింపజేస్తుందనీ, ధర్మపరులు దీనిని నిషేధిస్తారనీ 
నీవు ఎక్కడా చూచిగాని, వినిగాని ఎరుగవా? అది దుర్వివేకం అని తెలియదా? 


విశేషం: పరసతీ సమాగమం వలన ఆయువు, ఐశ్వర్యము, కీర్తి నశిస్తాయని భారతం (1-8-31) చెప్పుతున్నది. (శీలం వరభూషణమే). 


సీ, పతి యెటింగిన(దన ప్రాణంబుపై వచ్చు; నను భయంబున నుల్లమదరు చుండ, 
జనులు గాంచిన మానుషము దూలు€ దన కను । పుయిలోటమున మోము పుల్లదిలంగ, 
బోటికిందోంచినం బొలియు. దేకువ యను । వెగడున( జెయ్వులు వీడుపడంగ, 
బంధుల కగపద్దంబాయు నన్వయ మను । కలంక మై. జెమటలు క్రమ్ము దేరం 


తే.  గ్రీడదెసంగౌతుకం బురియాడ రతుల । చవులు గొనియాడ నేరని జార పొందు 
హృదయమున కింపు చేయమి నెజుక గలుగు । వారు దీని సుఖంబుగాం గోర రెందు. 70 


ప్రతిపదార్థం: పతి+ఎఆింగినన్‌= భర్త తెలిసికొంటే; తన ప్రాణంబు పైన్‌+వచ్చున్‌+అను= తన ప్రాణం మీదకు వస్తుందని; 
భయంబునన్‌= భయంతో; ఉల్లము+అదరుచుండన్‌= మనస్సు భయపడుతూ ఉండగా; జనులు కాంచినన్‌= ఇతరులెవరైనా 
చూస్తే; తనకు; మానుషము+తూలున్‌+అను= పరువుపోతుందనే; పుయిలోటమునన్‌= సంకోచంతో; మోము= ముఖం; పుల్లగిల6 
గన్‌= వెలవెలపోగా; బోటికిన్‌+తో(చినన్‌= చెలికత్తెకు తెలిస్తే; తేకువ= గౌరవం (మర్యాద); పొలియున్‌= నశిస్తుంది; అను 
వెగడునన్‌= అనే భయంతో; చెయ్వులు= విలాసచేష్టలు; వీడుపడంగన్‌= వదలిపెట్టగా; బంధులకున్‌+అగపడ్డన్‌= బంధువుల 
కంటపడితే; అన్వయము= వంశప్రతిస్ట్ర పాయున్‌+అను= పోతుందనే; కలంకన్‌= భయంతో; మైన్‌= శరీరమునందు; చెమటలు 
క్రమ్ముదేరన్‌= చెమటలు పట్టగా; |క్రీడదెసన్‌= రతి (క్రీడలో; కౌతుకంబు= ఆసక్తి; ఉరియాడన్‌= చలించగా; రతుల చవులు= 
రతిరుచులు; కొనియాడనేరని= పొగడలేని; జారపొందు= రంకుటాలితో కలయిక, రంకుతనం; హృదయమునకున్‌= మనస్సునకు; 
ఇంపుచేయమిన్‌= పియంకలిగించదు కాబట్టి; ఎతుక+కలుగువారు= బుద్దిమంతులు; దీని సుఖంబు= జారసుఖాన్ని; 
ఎందున్‌+కోరరు= ఎన్నడూ కోరరు. 


తాత్సర్యం: జారశృంగారంలో (రంకుతనంలో) పాల్గొనే వనిత పురుషుడి హృదయానికి సంతోషాన్ని కలిగించలేదు. 
భర్త తెలిసికొంటే తన ప్రాణంమీదకే వస్తుందని ఆమె గుండె గడగడలాడుతూ ఉంటుంది. జనాలకు తెలిస్తే 
పరువుపోతుందనే భయంతో ఆమె ముఖం వెలవెలబోతుంది. చెలికత్తెకు తెలిస్తే అవమానం కలుగుతుందనే భయంతో 
ఆమె విలాస చేష్టలు ప్రదర్శించలేకపోతుంది. బంధువులకు తెలిస్తే వెలివేస్తారనే భయంతో ఆమె మనసు వికలమై 
చెమటలు పట్టుతాయి. రతి క్రీడా సమయంలో కూడా మనస్సు బాధపడుతుండటం వలన ఆసక్తిని చూపలేక రతిలోని 
రుచులను అనుభవించలేదు. కాబట్టి జారిణీ స్త్రీ సాంగత్యం మనస్సుకు ఉల్లాసకరం కాదని తెలివిగల వారు దాని 
కప్పుడూ దూరంగా ఉంటారు. 


వ. అదియునుంగాక. 71 


తాత్సర్యం: అంతేకాక. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. బలవిక్రమ సంపన్నులు । గల రేవురు దానిపతులు గంధర్వులు; వా 

రల6దలంబిన నా చిత్తము । దలశెడు; నది యేల నీకు.దమ్ముండ! చెపుమా! 72 
ప్రతిపదార్థం: దాని పతులు= ఆమె భర్తలు; గంధర్వులు= గంధర్వలోకం వారు; బలవి(క్రమ సంపన్నులు= బలపరాక్రమం 
అధికంగా గలవారు; ఏవురు+కలరు= ఐదుగురున్నారు; వారలన్‌+*తలంచినన్‌= వారిని తలచుకొంటే; నా చిత్తము= నా మనస్సు; 


తలశెడున్‌= కలవరపడుతున్నది; (కాబట్టి) తమ్ము(డ!= ఓ తమ్ముడా; నీకున్‌; అది= ఆమె పొందు; ఏల చెపుమా!= ఎందుకు 
చెప్పుము. 


తాత్సర్యం: బలోపేతులైన దాని భర్తలు గంధర్వులు ఐదుగురున్నారు. వారిని తలచుకొంటేనే నా మనస్సు కలత 
పడుతున్నది. ఒరే తమ్ముడా! దాని ధ్యాస నీకెందుకు చెప్పుము. 


విశేషం: గంధర్వులు, బలవి(క్రమ సంపన్నులు ఐదుగురు అని చెప్పి భయపెట్టాలని చెప్పిచూచింది. తమ్ముడా! అని ప్రియంగా 
సంబోధించింది. 


తే. కాని తెరువునంబోయిన. గలుగునయ్య! । బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు 

వేడ్క సేయుదురయ్య వివేకు? లెవ్వి । ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.” 73 
ప్రతిపదార్థం: కాని తెరువునన్‌= చెడుత్రోవలో; పోయినన్‌= పోతే; (బ్రతుకు= జీవితం; కలుగున్‌+అయ్య!= కలుగదు; 
చవి+ఎంత+ఐనన్‌= ఎంతటి రుచి(ఆసక్తి) ఉన్నను; వివేకులు= బుద్ధిమంతులు; అపథ్యములకున్‌= హితము కానివాటికి; 
వేడ్క+చేయుదురు+అయ్య?= ఉబలాటపడతారా నాయనా?; తమకము+ఉడిగి= మోహాన్ని వదలిపెట్టి; నాబుద్ది= నను 
చెప్పేమాటలు; వినవయ్య!= వినుము. 
తాత్సర్యం: చెడుబాటలో సాగితే బ్రతుకు నిలిచేనా? హితం కాని పనులు ఎంత రక్తిని కలిగించినా బుద్ధిమంతులు 
వాటిని కోరరు. కాబట్టి నా మాట విని ఏ విధంగానైనా సరే నీ మోహాన్ని మానుకొనుము.” 


విశేషం: ఎంత అందంగా ఉన్నా పరసతీ వ్యామోహం వివేక లక్షణం కాదు. తమకంలో ఉన్న నీవు నా మాటలు వినుమని సుదేష్ల 
చనవుగా పలికింది. 


క. అనవుడు నమ్మాటలు దన । మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్‌ 

మనసిజ పరతంత్రత ని । ట్లని పల్కె సుదేష్టతోడ నత దుద్దతుండై. 74 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మాటలు= ఆమె చెప్పిన పలుకులు; తన మనమునకున్‌= కీచకుని మనస్సునకు; 
సహింపరామిన్‌= ఓర్చుకోలేనివి కావటంచేత; అతండు= కీచకుడు; మల్లడి+కొనుచున్‌= పరితపిస్తూ; మనసిజ పరతం(త్రతన్‌= 
మన్మథునికి లోబడియుండుటచేత; ఉద్దతు(డు+ఐ= గర్వించినవాడై; సుదేష్ణతోడన్‌= సుదేస్లతో; ఇట్టు+అని పలికెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్పర్యం: సుదేష్ణ చెప్పిన మాటలు కీచకుడి మనస్సుకు ఓర్వరానివైనాయి. మన్మథ పారవశ్యంలో బాధపడుతూ 
అతడు గర్వంగా సుదేష్లతో ఇట్టా అన్నాడు. 

ac] ౧ 

విశేషం: మనసిజ పరతంత్రత - పదప్రయోగం జౌచిత్యవంతం. మన్మథుడు (ప్రవేశించిన మనస్సులో మరొకరు (ప్రవేశించటం 
కష్టం. అందుకే కీచకుడి కా మాటలు రుచించలేదు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 193 

మ.  'వనితా! యే నొక పల్కు పల్మెద( జతుర్వారాశి మధ్యంబునన్‌ 

ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కండున్‌ లేమి యె 

వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్‌ వజ్రాహతిం గూలు శై 

ల నికాయం బన మద్దుజాసమదలీలన్‌ గీ టడంగించెదన్‌. 75 
ప్రతిపదార్థం: వనితా!= ఓ సుదేష్టా!; ఏను+ఒక పల్కుపల్కెదన్‌= నేనొక మాట చెప్పుతాను; చతుర్‌+వార్‌+రాశి మధ్యంబునన్‌= 
నాలుగు సముద్రాల నడుమగల భూమిమీద; ఘనబాహాబలము= గొప్పవైన భుజాల బలం; ఒప్పన్‌= ఒప్పగా; నన్నున్‌+ఎదురంగాన్‌= 
నన్నెదిరించటానికి; ఒక్కండున్‌ లేమి= ఒక్కడు కూడా లేకపోవటం; ఎవ్వనికిన్‌+తెల్లము కాదె?= ఎవరికి తెలియదు? (అందరికీ 
తెలుసుకదా!); దాని మగలన్‌= ఆమె భర్తలను; మత్‌+భుజాసమదలీలన్‌= నా భుజబల గర్వంయొక్క విలాసంతో; వ(జ్ర+ఆహతిన్‌= 
వజ్రాయుధంతో కొట్టటం వలన; కూలు= పడిపోయే; శైలకాయంబు= పర్వత సముదాయమో; అనన్‌= అన్నటు; 
గీటు+అడంగించెదన్‌= కూల్చివేస్తాను. 


తాత్సర్యం: 'ఓ సుదేష్టా! నాలుగు సముద్రాల మధ్యలో ఉన్న ఈ నేలపై నా బాహుబలాన్ని ఎదిరించి నిలువగలవాడు 
లేడని అందరికీ తెలుసు కదా! వజ్రాయుధం దెబ్బతో కూలిన పర్వతాలో అన్నట్టు నా భుజబలంతో దాని భర్తలను 
కూల్చి వేస్తాను. 
విశేషం: అలం: ఉత్ర్రేక్ష ఉపమానం యొక్క తాదాత్యమును ఉపమేయమునందు సంభావించటం ఉత్రేక్ష. ఇంద్రుడు తన 
వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను ఛేదించటం పురాణ ప్రసిద్ధం. అట్లా వజ్రాయుధపాతంతో పడిపోయిన పర్వతాలో అన్నట్టు 
'సైరంధ్రీ భర్తలను చంపుతాననటం అలంకారం. సింహబలుడు తన అక్కను 'వనితా! - అని సంబోధించటం ద్వారా జొద్దత్యం 
వెల్లడయింది. 
ఉ. బుద్దులు సెప్పు టెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం 

సిద్ది యొనర్చు నాకు; నెడ సేసిన దాపము రూపుమాపు; నా 

వృద్దియ కోరుదేని 'నవివేకివి నీ' వని నన్నుని ట్లసం 

బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్‌.' 76 
ప్రతిపదార్థం: బుద్దులు చెప్పుట+ఎల్లన్‌= నీతులు చెప్పటమంతా; అటు+పోవిడుము= అట్టా వదలివేయుము; ఏ+మెయిన్‌+ఐనన్‌= 
ఎట్లాగైనా; నాకున్‌= (కీచకుడికి) సౌఖ్యసంసిద్ది= ఆమెపొందువలని సుఖాన్ని; ఒనర్పు= కలిగించుము; ఎడచేసినన్‌= ఆలస్యం చేస్తే; 
తాపము= మన్మథతాపము, విరహబాధ; రూపుమాపున్‌= (నన్ను) నాశనం చేస్తుంది; నా వృద్ది+అ= నా ఉన్నతినే; కోరుదు(వు)+ఏనిన్‌= 
కోరేదానివైతే; నీవు= (కీచకుడా, నీవు); అవివేకివి= బుద్దిహీనుడవు; అని= అని అంటూ; అసంబద్దములు+ఐన= అసంగతాలైన; 
వాక్యములు= మాటలు; పల్కక= ఆడక; కోమలిన్‌= ఆ సుకుమారిని; వే పిలిపింపు= త్వరగా పిలువనంపుము. 


తాత్సర్యం: నీవు నాకు బుద్దులు చెప్పటం మానివేయుము. ఏదో ఒక ఉపాయంతో నాకు ఆమెను పొందే సౌఖ్యాన్ని 
కలిగించుము. ఆలస్యం చేశావంటే నేను మన్మథ తాపంతో మరణిస్తాను. కాబట్టి నీవు నిజంగా నా మేలునే కోరేదానివైతే 
'నీవు అవివేకివి అంటూ అసంగతాలైన మాటలతో నన్ను నిందించక, శీఘ్రంగా సైరంధ్రిని పిలిపించుము.” 


విశేషం: వనితా! అని గర్వంగా పలికి ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు । తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి 
చరణ పీఠంబుకడం జక్కంజాంగి మొక్కి యున్న నద్దేవి కనుగొని చిన్నంబోయి. 77 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; దైన్యంబున్‌+ఒందెడు= దీనత్వం పొందే; ఆననంబుతోడన్‌= ముఖంతో; దిగ్గనన్‌ లేచి= 
వెంటనే లేచి; ఆ+తోయజాక్షి= ఆ సుదేస్ల యొక్క; చరణపీఠంబుకడన్‌= అడుగుపీటవద్ద; చక్కన్‌+*చాంగి మొక్కి= నిలువునా 
సాష్టాంగపడి; ఆ+దేవి= ఆ సుదేష్లను; కనుంగొని= చూచి; చిన్నబోయి= మొగం చిన్నబుచ్చుకొని. 


తాత్సర్యం: అని మాట్లాడుతూ ముఖంలో దీనత్వం ఉట్టిపడేటట్లు వెంటనే లేచి ఆ సుదేష్ణ పాదాలు పెట్టుకొనే పీటవద్ద 
నిలువునా పడి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కీచకుడిని చూచి సుదేష్ష చిన్నబోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: కీచకుడు మూర్చుడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు - అనే రకం. దాసుడి తప్పులు దండంతో సరి - అని అక్కను 
ప్రసన్నురాలిని చేసికొనటానికి ఇది ఒక్కటే (బ్రహ్మాస్త్ర మనుకొన్నాడు. సప్తవ్యసనాలలో 'వెలది” ని ముందుగానే చెప్పారు. కీచకుడు 
వ్యసనపరుడు. కామాతురాణాం న సుఖం న లజ్ఞా' అన్న సూక్తి కీచకుడి వర్తనంలో నిజమైనది. 


ఉ. “ఆవలవచ్చునాపదల కన్నిటి కోర్పి లతాంగి గూర్ది కా 
కీ వెడ మాటలన్‌ మరల; దెన్ని విధంబుల( జూపి చెప్పినం 
గావల మైన వీండు తగు కార్యము వట్టునె? వీని కెమ్మెయిం 
జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!' 78 


ప్రతిపదార్థం: ఆవలన్‌= తర్వాత; వచ్చు+ఆపదలకున్‌= వచ్చే కష్టాలకు; అన్నిటికిన్‌+ఓర్చి= అన్నీ భరించి; లతాంగిన్‌+కూర్చికాక= 
సైరంధ్రిని అతనితో కలిపికాక; ఈ వెడమాటలన్‌= ఈ వట్టి మాటలతో; మరలండు= మనసు మరల్చుకోడు; కావలము+ఐన 
వీండు= కండకావరం కలిగిన వీడు; ఎన్ని విధంబులన్‌= ఎన్ని రకాలుగా; చూపి, చెప్పినన్‌= నిరూపించి చెప్పినా; తగు కార్యము= 
తగిన పనిని; పట్టునె?= చేపట్టుతాడా?; అక్కటా!= అయ్యో!; వీనికిన్‌= కీచకుడికి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; మన్మథునిశాత 
శరంబులన్‌+ఐనన్‌= మన్మథుడి యొక్క వాడి అయిన బాణాలతోనైనా; చావు= చావటం; నిజంబు= తథ్యం (తప్పదని భావం). 


తాత్పర్యం: 'తర్వాత ఎన్ని ఆపదలు వచ్చినా, ప్రస్తుతానికి సైరంధ్రిని వీడికి కూరిస్తే తప్ప, వట్టి మాటలతో తృప్తిపడి 
తిరిగిపోయేటట్టు లేడు. మిక్కిలి గర్వం గలవాడు కావున ఎంతచెప్పినా మంచిమాటలు (గహించలేడు. వీ డెట్టాగూ 
సైరంధ్రి భర్తలచేత కాకపోయినా, మదనబాణాలచేతనైనా చావటం నిజం.” 


నిశేషం: 1. అక్కపట్ట ఉన్న చనవుతో కీచకుడు అడుగుతున్నాడు. తమ్ముడిపట్ట ఉన్న మమకారంతో సుదేష్ణ ఆలోచిస్తున్నది. 
వలదన్నా మానని గర్వాంధుడు సింహబలుడు. అతడి చావు రాసిపెట్టినట్టున్నది. అయితే అది సైరంధ్రి భర్తలవలననా? మన్మథుడి 
బాణాల వలననా అనేదే ప్రశ్న. మన్మథుడి వలన చనిపోతే దానికి కారకురాలు సుదేష్ట మరొక రకంగా అయితే కీచకుడే బాధ్యుడు. 
(సంపా.) 


2..కావలము= పాపము. ఇయ్యది కీచకునికి విశేషణము గానం గావలము గలవాడని చెప్పవలయును. కావలము 
కీచకు(డని చెప్పునప్పుడు కీచకుడు కావలము కలవాండు గాని కావలము కాండు కనుక దాత్సర్యము పాపంగమిచే. గావలము 
గలవాడను నర్థము లక్షణచే వచ్చునని భావము. మహాకవులు మిక్కుటముగ కలవాండను నర్థమునం గావలమని ధర్మధర్ముల 
కభేదముగా వాడుచుండుటయు. గలదు. “తేజసస్తు న వయస్సమీక్ష్యతే” - ఇచ్చట తేజసః (మహాకవి కాళిదాసు) అనలా నెక్కువ 
ప్రతాపము గలవానికని ధర్మధర్ముల కభేదము చెప్పికొనక తప్పదు” (కీ.శే. పళ్ళె పూర్ణ (ప్రజ్ఞాచార్యులు : విరాటపర్వ టిప్పణి). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 195 
క. అని మనమున దలపోయుచు(। దన తమ్ముని నల్లనెత్తి దందడి దొరంగం 
జనుదెంచు నశ్రుపూరము । కను(గవలో మ్రింగికొనుచు. గామిని పలికెన్‌. 79 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; కామిని= సుదేష్టు మనమునన్‌+తలపోయుచున్‌= మనస్సులో అనుకొంటూ; తన తమ్మునిన్‌= 
తన తమ్ముడైన కీచకుడిని; అల్లనన్‌+ఎత్తి= మెల్లగా ఎత్తి; దందడి తొరంగన్‌= వేగంగా కారటానికి; చనుదెంచు= వచ్చే; అశ్రుపూరము= 
కన్నీళ్ళధారను; కనుంగవలోన్‌= కనుదోయిలో; (మంగికొనుచున్‌= అణచుకొంటూ; పలికెన్‌= మాట్లాడింది. 


తాత్సర్యం: ఆ విధంగా మనస్సులో అనుకొంటూ కీచకుడిని లేవనెత్తి ధారలుగా పొంగివచ్చే కన్నీళ్ళను కనుదోయిలో 
కుక్కుకొంటూ సుదేష్ల మాట్లాడింది. 


విశేషం: 1. తిక్కన సాత్మిక భావాలను సందర్భోచితంగా విస్తరించి నాటకీయతను రక్తి కట్టిస్తాడు. వెనుకటి పద్యంలో భావసంఘర్షణలో 
సుదేష్ల మథనపడింది. సింహబలుడి చావు నిజం. అది తేలిపోయింది. అతడి కోరిక కాదంటే అతడి చావుకు తాను కారకురాలౌతుంది. 
కాని ఆమెకు తమ్ముడిమీద అలవిమాలిన మమకారం. జానంటే - ఆమె అంతఃపుర ధర్మాన్నీ, ఇచ్చిన మాటనూ తప్పినట్లాతుంది. 
దానికితోడు కీచకుడి చావుకు పరోక్ష కారణమౌతుంది. ఆమె స్థితి 'ముందు నుయ్యి - వెనుక గొయ్యి'వలె తారసిల్లింది. కీచకుడు 
ఏవిధంగానైనా సైరంధ్రిని కూర్చుమంటాడు. ఏవిధంగా కూర్చయత్నించినా అతడి చావు తప్పదని ఆమెకు తెలుసు. అందువలన 
వలపు కారణంగా తమ్ముడు చనిపోతాడన్న తీవ్ర వేదన ఆమె కన్నులలో ధారాపాతంగా జారే కన్నీరును కలిగించింది. కాని, ఆ 
భావగాంభీర్యాన్ని, ఆమె మనసులోని బాధను అతడు (గ్రహించలేడు. అయినా, తమ్ముడు. అందువలన ఆప్యాయంగా అతడిని 
పైకి లేపింది. కళ్ళనీళ్ళు (మింగికొన్నది. అంటే నిగ్రహించుకొన్నది. ధారలుగా కారటానికి సిద్దమైన కన్నీరును ఆపుకొనటం ఇందలి 
అభినయాంశం. అనిశ్చితమైన ఆవేదన నుండి ఆమె ఒక నిశ్చిత స్థితికి వచ్చిందని రసధ్వని. యొక్కుతున్న తమ్ముడికి అక్కగా 
మాట్లాడ నిశ్చయించటం ఆంగికాభినయంలో అ(శ్రువు అనే సాత్మిక భావం చేసే ధ్వని. తరువాతి పద్యంలో వాచికాభినయం 
వ్యక్తం కాబోతున్నది. తిక్కన రచనలో రసాభ్యుదయ శిల్పం క్రమ పరిణామ రమణీయం. (సంపా.) 


ఆ. _ 'ఇంతదలరనేల? యెమ్మెయినైనను । కొమ్మ నలవరించి కూర్చు టరుదె? 
యుమ్మలంబు దక్కియూటటతోడ నీ । వేగు; మసలవలవ దింక నిచట. 80 


ప్రతిపదార్థం: ఇంత+తలరన్‌+ఏల?= ఇంతగా చింతపడటమెందుకు? ఏ+మెయిన్‌+ఐనను= ఏవిధంగానైనా; కొమ్మన్‌= ఆమెను 
అలవరించి= సానుకూలపరచి, అంగీకరించేటట్లు చేసి; కూర్చుట= నీకు పొందుకలిగించటం; అరుదె?= కష్టమా?; ఉమ్మలంబు= 
విరహతాపాన్ని; తక్కి= వదలిపెట్టి; ఊణటతోడన్‌= కుదుటితనంతో; నీవు+ఏంగు= నీవు వెళ్ళుము; ఇంకన్‌= ఇక మీదట; ఇచటన్‌= 
ఇక్కడ (అంతఃపురంలో); మసలవలవదు= ఆలస్యం చేయవద్దు. 

తాత్సర్యం: 'ఎందుకు ఇంతగా చింతిస్తావు? ఎట్టాగైనా సైరంధ్రిని ఒప్పించి నీతో పొందు కల్పించటం ఆసాధ్యమేమీ 
కాదు. మనసులోని వేదన వదలి నీవు ఊరటపొంది ఇంటికి వెళ్ళిపొము శ? ఇక్కడ మసలవద్దు.' 


విశేషం: సుదేష్ల నిపుణురాలు. కీచకుడిని ఊరట పరచకపోతే ఆ (ప్రదేశాన్ని వీడిపోడు. మొదట అతడిని తిరిగి పంపాలి. ఆ 
ఉపాయం అతడికి నచ్చేటట్టు ఉండాలి. రాబోయే పద్యం దానికి తార్కాణం. 


క. ఆసవమున కని నీదు ని। వాసమునకు దివములో నవశ్యంబును నే 
నా సుదతిం బుత్తెంతు ని । జాసక్తి ఫలింప( గొణిలు మభిమత కేళిన్‌.” 81 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఆ సుదతిన్‌= ఆ సైరం(ిని; ఆసవమునకున్‌+అని= మద్యానికని (మద్యం తెచ్చే మిషతో అని భావం); నీదు 
నివాసమునకున్‌= నీ ఇంటికి; దివములోన్‌= పగటిపూట; అవశ్యంబును= తప్పకుండా; పుత్తెంతున్‌= పంపుతాను; నిజ+ఆసక్తి= 
నీ కోరిక; ఫలింపన్‌= సమకూరేటట్టు; అభిమతకేళిన్‌= ఇష్టమైన (క్రీడను; కొఅలుము= పొందుము. 


తాత్పర్యం: నేను ఈ రోజు ముగిసేలోగా మద్యం తీసికొనిరమ్మని సైరంధిని నీ మందిరానికి తప్పక పంపుతాను. 
అప్పుడు నీ యిష్టం ప్రకారం విలాసంగా నీ కోరిక నెరవేర్చుకొనుము.” 


విశేషం: 1. సుదేస్ల మాటలను తిక్కన మూలంలోకంటె సందర్భోచితంగా మార్చాడు. 
“పర్వణి త్వం సముద్దిశ్య సురామన్నం చ కారయ । తతైనాం ప్రేషయిష్యామి సురాహారీం తవాన్తికమ్‌॥ 
తత్ర సంప్రేషితా మేనాం విజనే నిరవగ్రహే । సాన్యయేథా యథాకామం సాన్యమానా రమేద్‌ యది॥ 
(సం.4.14.5-6) 


పండుగనాడు కీచకుడు సుదేష్లకొరకు రుచ్యమైన ఆహారాలను, మద్యాలను తయారుచేయించాలట! వాటిలో సురను 
తెప్పించుకొనే నెపంతో సుదేష్ల సైరంధ్రిని కీచకుడి మందిరానికి పంపుతుందట! ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఆ ప్రాంతంలో 
జనులెవ్వరూ లేకుండా చూచుకొనాలట! ఎటువంటి ఆటంకాలూ లేని తావును ఎన్నుకోవాలట! అక్కడ అతడు తన కోరికమేరకు 
ఆమెను ఒప్పించాలట. ఆమె ఇష్టపడితే ఆమెతో భోగించాలట! - ఇది మూలంలో సుదేష్ణ చెప్పిన వ్యూహం. తెలుగులో అది 
మారింది. ఎప్పుడో వచ్చే పండుగకొరకు సుదేష్ల ఆగలేదు. ఆ పగలు తెల్లవారే లోపల పంపుతానన్నది. తెచ్చేది సుర కాబట్టి అన్నం 
వండవలసిన పనిలేదు. పండుగే లేదు కాబట్టి పంచభక్ష్యపరమాన్నాల (ప్రసక్తి తెలుగులో రాలేదు. కీచకుడు తయారుచేసిన ఆసవాలూ, 
వాటి నంజుళ్ళూ సుదేష్ట కోరిక మీద చేసినవి కావు. అతడి వలపు తెలపటానికి చేసినవి మాత్రమే. సైరంధ్రి కీచకుడి మందిరానికి 
వెళ్ళినప్పుడు ఆమె నతడు ఒప్పించాలనీ, అంగీకరిస్తేనే ఆమెను పొందాలనీ సూచించింది. ఆ మాటలు తెలుగులో లేవు. ఆమె 
నంగీకరింపచేసే బాధ్యత తెలుగు భారతంలో సుదేష్ల తీసికొన్నది. ఈ మార్పులో ఒక లోతైన ఆలోచన సుదేష్ట మనసులో 
ఉన్నట్టు తిక్కన చిత్రించాడు. ముందు ముందు అది ఆవిషృతమౌతుంది. వ్యాసుడి సుదేష్టకంటె తిక్కన సుదేష్ట గడుసరి. 
(సంపా.) 


2. దినము : దినము అని పాఠాంతరము; నిజశబ్బానికి యుష్మదర్థము, అస్మదర్థమూ రెండూ తిక్కన వాడాడు. 
(విరాటపర్వం 2-263) 


కీచకుండు ద్రౌపదియందలి మోహంబున( బరితపించుట (సం. 4-14-7) 


వ. అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం జని వివిధ మధురసంబు లొనరించి, 
సముచిత ఖాద్యంబులు సమకట్టి, తత్తదేశంబు విజనంబు గావించి, యొక్క రమ్యస్థలంబుననుండి 
పాంచాలివలని తగులు చిత్తంబు నుత్తలపటుపం దలరి నెవ్వగల కగపడి తలపో(తలకుం జొచ్చి దుర్విదగ్గుండు 
గావున నమ్ముగ్ధకుం దన సన్నిధిం గామ వికారంబు వుట్టుట గలుగ భావించుచు. 82 

ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని సుదేష్ల చెప్పగా విని; కీచకుండు; ముదిత హృదయుండు+అయి= సంతోషించిన మనస్సు 


గలవాడయి; నిజసదనంబునకున్‌= తన మందిరానికి; చని= వెళ్ళి; వివిధ మధురసంబులు= అనేక రకాలైన మద్యాలను, ఒనరించి= 
తయారుచేసి; సముచిత ఖాద్యంబులు= వాటికి తగిన తినుబండారాలను; సమకట్టి= సిద్ధపరచి; తద్‌+(ప్రదేశంబు= ఆ స్థలాన్ని; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 197 
విజనంబు+కావించి= జనులు లేనట్టుగా చేసి; ఒక్క రమ్యస్థలంబునన్‌= ఒక మనోహర (ప్రదేశంలో; ఉండి; పాంచాలివలని= 
ద్రౌపదిపట్లగల; తగులు= మోహం; చిత్తంబున్‌+ఉత్తలపణుపన్‌= మనస్సును ఉద్వేగపరచగా; తలరి= చలించి; నెజ+వగలకున్‌= 
మిక్కిలి చింతలకు; అగపడి= లోనై; తలపో(తలకున్‌+చొచ్చి= పరిపరివిధాలైన ఊహలలో (ప్రవేశించి (మనసు చొప్పించి); 
దుర్విదగ్టుండుకావునన్‌= అవివేకి కావటం వలన; ఆ+ముగ్చకున్‌= ఆ ముద్దరాలికి, ఆ సైరంధికి; తన సన్నిధిన్‌= తన ఎదుట 
దగ్గరగా ఉన్న వేళలో; కామవికారంబు+పుట్టుట= (ఆమెలో) కామ (రతి) భావం పుట్టటం; కలుగన్‌= సాక్షాత్తు కంటిముందు 
కనపడుతున్నట్టు అనుభవిస్తున్నట్టు; భావించుచున్‌= తన్మయత్వంలో తనలో తాను ఊహించుకొంటూ. 


తాత్పర్యం: సుదేష్ల మాటలకు సంతోషపడి తన మందిరానికి వెళ్ళి పలురకాలైన మద్యాలను, వాటి కనుగుణంగా తినే 
భక్ష్యాలను సిద్ధపరచి, ఆ మందిరపు చుట్టుపక్కల జనం లేకుండా చేసి, ఒక మనోహర ప్రదేశంలో కూర్చుండి, అవివేకి 
కావడం వలన సైరంధ్రి తన దగ్గరకు చేరినట్టు, (తన దర్శనస్పర్శనాదులవలన) ఆమెలో మన్మథభావాలు రేకెత్తినట్టు, 
అవి తన కన్నులకు కనపడుతున్నట్టు, తన్మయత్వంలో భావించి ఆ భావనలో రమిస్తూ - (ఇట్లా అనుకొన్నాడు.) 


విశేషం: ఈ సన్నివేశం అమూలకం. తిక్కన ప్రతిభాజన్యమైన రమణీయ రంగ పరికల్పనం. ఇందులో కీచకుడు భావుకుడుగా, 
రసికుడుగా, శృంగారనాయక లక్షణ విశిష్టుడుగా పఠితలకు పరిచయమౌతాడు. భావి శృంగారనాయకులకు వెలుగుబాట చూపిస్తాడు. 
తిక్కన కవితా శిల్పమంతా ఇతడి నోట పుక్కిటపట్టించినట్లు సన్నివేశం మధురంగా చిత్రించబడింది. విచిత్ర మేమంటే- ఇది 
భౌతికరంగం కాదు: భావనాలోకంలో సాక్షాత్తూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు కాల్పనిక, స్వాప్నిక దర్శనం వలె భాసించే రంగం. 
సంకల్పం అనే మదనావస్థలో ఇదొక మధురతరంగం. (సంపా.) 


సీ. 'కలిమైనొక్కట లీలం గ్రేళ్ళుజికెడు । వాలుగు సోగల నేలుదెంచి, 
కరువలి సుడియమి( గందక చెన్నొందు । నెజివిరితమ్ముల నుక తెగడి, 
బెడంగొంద( దుడిచి మై దొడసిన వలరాజు । వాలిక తూపుల( దూలC దోలి, 
పొలపంబు మెటిసి దిక్కుల. గాంతి పూరించు । క్రొక్కారు మెజుంగుల నుక్కడంచి, 


తే. తనవిలోచనములు నాదు మనము నాంచి। కొనంగ నయ్యింతి నను గనుంగొనియె, నాత్మ 
గ కొనియె, రాగ రసమునం గడలుకొనియె । మదన వికృతి బయల్పడ నుదిలకొనియె. 83 


ప్రతిపదార్థం: ఆ+ఇంతి= ఆ సైరంధ్రి; లీలన్‌= విలాస చేష్టతో; కేలిమైన్‌= (క్రీడగా; ఒక్కటన్‌= ఒక్కసారిగా; క్రేళ్ళు+ఉటికెడు= 
ఎగిరిపడే; వాలుగుసోగలన్‌= వాలుగ చేపల పొడవును; ఏలు+తెంచి= తగ్గించి; కరువలి= గాలి; సుడియమిన్‌= వీచకపోవటం 
వలన; కందక= వాడిపోక; చెన్ను+ఒందు= అందంగా వెలిగే; నెణ విరి తమ్ములన్‌= నిండుగా వికసించిన కమలాలను; ఉజుక= 
లెక్కపెట్టకుండా; తెగడి= తిరస్కరించి; బెడంగు+ఒందన్‌= అందం కలిగేటట్లు; తుడిచి= శుభ్రంచేసి; మైన్‌+తొడసిన= ఆకారాన్ని 
కడిగిన; వలరాజు వాలికతూపులన్‌= మన్మథుని వాడిబాణాలను; తూలన్‌+తోలి= తిరస్కరించి; పొలపంబుమెజసి= కాంతి 
జిగేలుమని; దిక్కులన్‌+కాంతిపూరించు= దిక్కులను వెలుగుతో నింపివేసే; (క్రొత్త+కారుమెణు(గులన్‌= వర్షాకాలపు తొలికారు 
మెణుపుల యొక్క; ఉక్కు+అడంచి= గర్వం పోగొట్టి; తన విలోచనములు= సైరం(ధి కనులు; నాదు మనమున్‌= నా మనస్సును; 
ఆంచికొనంగన్‌= ఆకట్టుకొనగా; ననున్‌+కనుగొనియెన్‌= నన్ను చూచింది; ఆత్మన్‌+కైకొనియెన్‌= మనస్సు హరించింది; 
రాగరసమునన్‌= వలపురసంతో; కడలుకొనియెన్‌= ఉప్పొంగింది; మదనవికృతి= రతిభావం; బయల్పడన్‌= బయటపడేటట్టు; 
ఉదిలకొనియెన్‌= వేగిరపడుతుంది (ఉత్తలపాటు పొందుతుంది.) 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: 'విలాస (క్రీడగా ఒక్కసారి పైకి కుప్పించి ఎగిరే వాలుగ చేపల పొడుగరితనాన్ని శాసించి ఆ సైరంధ్రి తన 
చూపులతో నా మనస్సును దోచుకొనేటట్లు నన్ను చూచింది; గాలి కొట్టకపోవటం చేత చెక్కుచెదరకుండా నిలిచి 
అందాలను విరజిమ్మే వికసించిన పద్మాలను తిరస్కరించేటట్లు చూచి నన్ను లోబరచుకొన్నది; అందం అతిశయించేటట్టు 
శుభ్రం చేసి బాగా కడిగిపెట్టిన మన్మథుడి వాడి బాణాలను ఓడించిన చూపులతో చూచి నన్ను రాగరసంలో పొంగులు 
వారేటట్టు చేసింది. కాంతి మిరుమిట్లు కొలిపేటట్లు దిక్కులనిండా మెరిసే తొలకరి మెరుపుల గర్వాన్ని అణచిన చూపులతో 
మదనవికారం ప్రకటితమయ్యేటట్లు చూచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. 


విశేషం: అలం: క్రమాలంకారం. మాలోపమ. 1. సీసపద్యపాదాలలోని చూపుల లీలలతో ఆమె సాధించిన వలపు చర్యలు ఎత్తుగీతిలో 
వరుసగా చెప్పబడ్డాయి. వాటితో (క్రమంగా అన్వయం కలిగింది. కాబట్టి (క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. 


2. ఇందులో సైరంధ్రి చూపుల విలాస వైభవం వర్లితం. అది మాలోపమాలంకారంలో ప్రదర్శితం. చేపలవలె విశాలంగా 
ఉండి వాటికంటె లీలావిలాసంలో మిన్న అయిన చూపులు మనసును ఆకర్షిస్తాయి. ఆకర్షించి ఆమె కీచకుడి వద్దకు సమీపిస్తుంది. 
గాలికి కదలని పద్మాలవలె తదేకదృష్టితో వికసించిన పద్మాలవంటి కన్నులను అతడిమీదనే నిలిపి అభిలాషను వ్యక్తం చేస్తుంది. ఆ 
చూపులు అతడి హృదయాన్ని కైవసం చేసుకొంటాయి. అంటే నాయిక కౌగిలికి సమీపించిందని భావం. కడిగి తుడిచి వాడిచేసిన 
మదన బాణాలకంటె వాడి అయిన చూపులను ఆసక్తితో ప్రసరించి అతడిని కన్నులతో జుర్రుకొంటుంది. ఆ చూపులు అతడిని 
రాగరసంలో ముంచితేలుస్తాయి. తొలకరి మెరుపులవంటి కాంతి తళతళలను మించిన వెలుగులు వెదచల్లే చూపులతో చూస్తూ 
మనసులోని రతి కోర్కెను ప్రదర్శిస్తూ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దూరంగా చూచినది మొదలు మదన ప్రీతి కలిగించేవరకు 
ఒక శృంగారనాయిక (ప్రసరించే చూపుల విలాసవైభవాలను, త(త్రభావాలను మాలోపమాలంకారంతో ఆవిష్కరించిన ఈ పద్యం 
కీచకుడి కాల్పనికభావనా శక్తికి (Romantic imagination) చక్కని ఉదాహరణం. 


3. దృజ్మీలన మనే మదనావస్థను స్మరణలో కీచకుడు పునశ్ళరణం చేయటం వలన అతడి మనసులోని రతిభావం 
ఉద్దీప్త్రమౌతుంది. రసాభ్యుదయశిల్పంలో ఇది ఒక శిల్పం. (సంపా.) 


ఉ. చిత్తము మెచ్చి నావలన జిక్కంగ వెండియు నా లతాంగి య 

చ్చొత్తిన యట్లు నాకు( దన యుల్లము దెల్లము సేయకున్ని( దా 

నత్తథిం గ్రొత్తకాన్సగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు త 

న్ను త్రలమంద( జేయుటకునో తలపోసి యెటుంగ నయ్యెదన్‌.” 84 
ప్రతిపదార్థం: చిత్తము మెచ్చి= మనసుపడి; నా వలనన్‌+చిక్కంగన్‌= నా యందు ఆసక్తిని చూపగా; వెండియున్‌= అంతేగాక; ఆ 
లతా+అంగి= ఆ సైరంధ్రి; అచ్చు+ఒత్తిన+అట్టు= అచ్చు (గుద్దినట్టు విస్పష్టంగా; నాకున్‌= నాకు; తన ఉల్లము= తన మనస్సు; 
తెల్లము+చేయక+ఉన్కిన్‌= బయట పెట్టక పోవటం వలన; తాను+ఆ+తటిన్‌= తాను ఆ సమయంలో; (క్రొత్త కాన్సు+ అగుటన్‌= 
కొత్తగా చూడటం జరిగదంవల్ల; అడ్డము+చొచ్చిన= అడ్డుపడిన; సిగ్గు పెంపు= అధికమైన సిగ్గు; తన్ను= తనను; 
ఉత్తలము+అందక+చేయుటకునో= కలవరపాటును కలిగించినందువల్లనో ఏమో; తలపోసి+ఎయింగన్‌+అయ్యెదన్‌= భావించి 
తెలిసికోలేకపోయాను. 


తాత్సర్యం: సైరంధ్రి మనస్సు నా మీద లగ్నమైనప్పటికీ తన భావం నాకు స్పష్టంగా వెల్లడి చేయలేకపోయింది. దానికి 
కారణం ఉన్నది. తానప్పుడు నన్ను మొదటిసారి చూడటం వలన సిగ్గు బాగా అడ్డుపడి తనకు తత్తరపాటు కలిగించి 
ఉండటం కావచ్చునేమో! అప్పుడు నేను దానిని గురించి ఆలోచించలేకపోయాను.” 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 199 
విశేషం: కీచకుడు తన దుర్విదగ్గత్వాన్ని మరొకసారి ప్రదర్శిస్తున్నా డీ పద్యంలో. ఒక వాస్తవాన్ని విపరీతంగా వ్యాఖ్యానించటం 
దుర్విదగ్గత్వం. కీచకుడిని చూచి సైరంధ్రి భయపడింది. అతడిపై కోపగించుకొన్నది. అతడి (ప్రవర్తనకు అసహ్యించుకొన్నది. 
మొదట మాటాడకుండా ఉండిపోయింది. ఈ చర్యల కన్నింటికీ తొలిచూపు వలన కలిగిన సిగ్గు కారణమని దుర్యాఖ్యానం 
చేయటం ఈ పద్యంలో గమనించవచ్చును. (సంపా.) 


తే. అనుచుంగొందలపడు కోర్కెలగ్గలించి । చిట్టుముజ్టాడుచుండ నచ్చెలువ చెలువు 
తగిలి తన యిచ్చ(బాటు చిత్తంబు పజ్జ। నరిగి యిట్లను నక్కీచకాధముండు. 85 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఆ విధంగా అంటూ; ఆ+కీచక+అధముండు= నీచుడైన ఆ కీచకుడు; కొందలపడు= కలతపడే; 
కోర్కెలు+అగ్గలించి= కోర్కెలు అధికమై; చిజ్హుముయ్టు+ఆడుచున్‌+ఉండన్‌= పెనగులాడుతూ ఉండగా; ఆ+చెలువ చెలువు= 
ఆ సైరంధ్రి సొగసునందు; తగిలి= తగుల్కొని; తన+ఇచ్చన్‌+పాణు= దాని ఇష్టప్రకారం పరుగెత్తే; చిత్తంబుపజ్జన్‌= మనస్సు 
వెంట; అరిగి= వెళ్ళి; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అట్లా అంటూ అధముడైన ఆ కీచకుడు కలతపెట్టే తన కోర్కెల విజృంభణానికి సంక్షోభపడి కొట్టుమిట్టాడుతూ 
తన మనసు సైరంధ్రి సాగసులో చిక్కుకొని యథేచ్చగా విహరిస్తూ ఉండగా దానివెంట నడుస్తూ ఈ విధంగా అనుకొన్నాడు. 


విశేషం: 'మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః, అనే సూక్తి స్మరణీయం. కీచకుడు మనస్సుమీది నిగ్రహాన్ని కోల్పోయి 
మదనావేశంతో ప్రలాపమనే మదనచేష్టను (ప్రదర్శించాడు. తిక్కన అతడి ప్రలాపాన్నికూడా కాల్పనిక కళా సుందరంగా చిత్రించాడు. 
(సంపా.) 


సీ. “లీల నాముందటననా లేమ పొలసినం। జూడ్కికిం జుబ్ద్బనచూటిగాదె! 
కనువిచ్చి నన్ను నా తనుమధ్య సూచిన(। దనువున కమృతసేచనము గాదె! 
చిటునవ్వు బెరయ నచ్చెలువ నా తోడంబ । ల్మినం జెవులకు రసాయనము గాదె! 
యెలమి నమ్మెలంత నన్నెలయింప( దివిరిన । నెడ(ద కానందంబు నిక్కగాదె! 


తే, యానితంబిని మక్కువ ననంగి పెన(గి । యింపు పొంపిరివోవ న న్నేలికొనంగం 
దలంచి పొందిన నది జన్మఫలము గాదె! యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె. 86 


ప్రతిపదార్థం: ఆ లేమ= ఆ వనిత, సైరంధ్రి; లీలన్‌= విలాసంగా; నా ముందటన్‌= నా ఎదుట; పొలసినన్‌= తిరిగితే; చూడ్కికిన్‌= 
నా చూపునకు; చుబ్బనచూణకాదె!= కన్నులతో జు(ర్రుకొన్న సంబరం కాదా!; ఆ తనుమధ్య= సన్నని నడుముగల ఆమె; 
కనువిచ్చి= కళ్ళు తెరచి; చూచినన్‌= చూస్తే; తనువునకున్‌= శరీరానికి; అమృతసేచనము+కాదె!= అమృతంలో తడిసినట్టేకదా!; 
ఆ+చెలువ= ఆమె; చిరునవ్వు బెరయన్‌= చిరునవ్వు చిందించగా; నాతోడన్‌+పల్కినన్‌= నాతో మాట్లాడితే చాలు; రస+అయనము 
కాదె!= (శ్రవణానందం కాదా, చెవులకు పండుగ కాదా!; ఆ+మెలంత= ఆమె; ఎలమిన్‌= సంతోషంతో; నన్నున్‌+ఎలయింపన్‌= 
నన్ను పొందడానికి; తివిరినన్‌= ప్రయత్నించినట్టయితే; ఎడందకున్‌= హృదయానికి; ఆనందంబు+ఇక్క= ఆనందానికి చోటు; 
కాదె?= కాదా! ఆ నితంబిని= ఆ (స్త్రీ; మక్కువన్‌= (ప్రేమతో; అనంి పెనంగి= వశమై (క్రీడించి; ఇంపు= ప్రేమ; పొంపిరిపోవన్‌= 
అతిశయించగా; నన్ను+ఏలికొనంగన్‌= నన్ను భర్తగా మన్నించటానికి; తల(చి= తలపోసి; పొందినన్‌= కూడితే; అది జన్మఫలము 
కాదె!= అది పుట్టుకకు సార్థకం కాదా!; అనుచున్‌= అంటూ; వలరాజు బారికిన్‌= మన్మథుడి బారికి; అగ్గమయ్యెన్‌= వశమయ్యాడు. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఆ సుందరి నా ముందు విలాసంగా మసలితే చాలు - నా చూపులు జు[ర్రుకొనే ఆనందం కలిగినట్లే, నన్ను 
కన్ను తెరచి చూస్తే చాలు - నా శరీరానికి అమృతాభిషేకం చేసినట్లే, ఆమె చిరునవ్వు చిందిస్తూ మాట్లాడితే చాలు - 
నాకు శ్రవణానందాన్ని అందించినట్టే, ఆ వనిత నన్ను సంతోషపెట్టా లనుకొంటే చాలు - పరమానందం సిద్దించినట్టే, 
ఆమె వలపుతో కలసి మెలసి నన్ను పొందితే చాలు - ఈ పుట్టుక నెత్తినందుకు ఫలాన్ని పొందినట్లే" అని అనుకొంటూ 
కీచకుడు మన్మథుడికి వశమైపోయాడు. 


విశేషం: 1.అలం: అంత్యాను ప్రాసం. (ప్రతిపాదం చివర 'కాదె!' అనే ఆశ్చర్యార్థకాన్ని పునరావృత్తం చేయటం వలన (ప్రలాప 
స్వభావం ప్రసన్నమౌతున్నది. 

2. తిక్కన తన పద్యాలలో పాటించిన శిల్ప రహస్యాలను అక్కడికక్కడ వెంటనే సూచించే స్వభావం కలవాడు. ఈ 
ఘట్టంలో రచించిన పద్యాలలో గమనించదగిన అంశంగా రాబోయే వచనంలో అనంగ విభ్రమములకు అనుగుణమైన అనేకవిధాల 
ప్రలాపాలతో (ప్రొద్దుపుచ్చుతున్నట్లు' చెప్పాడు. దీనినిబట్టి - కీచకుడు సైరంధ్రి ప్రదర్శించినట్టుగా తాను భావిస్తున్న శృంగార హావ 
భావాలకు అనుగుణంగా అతడు (ప్రలాపాలు చేస్తున్నాడన్నమాట. (ప్రలాపాలంటే సామాన్యార్థంలో అర్జ్హరహితాలైన మాటలు 
పలకటమని (గ్రహించవచ్చును. కాని, ఇక్కడ అది పారిభాషిక పదంగా వాడబడింది. దశవిధ శృంగారావస్థలకు మరి రెండింటిని 
చేర్చాడు 'ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు. అవి (ప్రలాపం, (సం)జ్వరం. “ప్రలాపంః ప్రయ సంశ్రిష్ట గుణాలాప ఉదాహృతః” అని 
ప్రియ (యా) గుణస్తుతి ప్రలాపమని చెప్పాడు. జ్వరమంటే అధిక మదనతాపంగా పేర్కొన్నాడు. ఈ పద్యంలో కీచకుడు తన 
ప్రియురాలుగా భావిస్తున్న సైరంధ్రి యొక్క శృంగార విలాసాలు తనలో కలిగించే అనుభవ విశేషాలను పేర్కొంటూ (ప్రలాపాలు 
(గుణకీర్తనలు) చేశాడు. సాన్నిహిత్యం, దృష్టిప్రసారం, పలుకరింపు, విలాసం, సంయోగం - అనే నాయికా శృంగార విభ్రమాల 
విశేషఫల వర్లనమే ఈ (ప్రలాపరూప పద్యశిల్పం. (సంపా.) 

వ. మటియు ననేకభంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన బహువిధ ప్రలాపంబులం బ్రొద్దుగడుపుచు 

నమ్మదిరాక్షిరాక కెదురు చూచుచుండె; నక్కడ పాంచాలి రావించి సుదేష్ట తృష్ణ భావించుచు నిట్లనియె. 87 
ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; అనేకభంగులన్‌= అనేకవిధాలుగా; అనంగ విభ్రమంబులకున్‌= మదన విలాసాలకు; 
అనురూపంబులు+ఐన= తగిన; బహువిధ (ప్రలాపంబులన్‌= పలు రకాల పలవరింతలతో, (ఒకవిధమైన మదనావస్థతో); 
ప్రొద్దు+కడుపుచున్‌= (ప్రొద్దుపుచ్చుతూ; ఆ+మదిరాక్షి= ఆ సైరంధ్రి యొక్క; రాకకున్‌= రావటానికి; ఎదురుచూచుచున్‌+ఉండెన్‌= 


ఎదురుచూస్తూ ఉన్నాడు; అక్కడ= రాణి మందిరంలో; సుదేష్ల= సుదేష్టాదేవి; పాంచాలిన్‌+రావించి= సైరంధ్రిని పిలిపించి; తృష్ణ 
భావించుచున్‌= మద్యం (త్రాగాలనే దప్పికను నటిస్తూ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: అక్కడ ఈ విధంగా కీచకుడు మన్మథ భావాలకు అనుగుణమైన పలవరింతలు |ప్రలాపాలు చేస్తున్నాడు. 
ఆమె రాకకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ అంతఃపురంలో సుదేష్ణ సైరం్రిని రావించి మద్యం (త్రాగాలనే దప్పికను 
నటిస్తూ ఇట్లా అన్నది. 

విశేషం: కృత్రిమ పిపాసను సుదేప్ల చక్కగా నటించింది. ఇక్కడ మదిరాక్షి అని సైరం(ిని వర్షించటం సాభిప్రాయం. ఆమె 
మదిరకోసం తన ఇంటికి రావాలి; కాబట్టి ఆమె మదిరాక్షి వలె వస్తుందని కీచకుడి భావన. 


క.  “ఒదవెడు తృష పెల్లిదమున । వదనము వటువట్లు వట్టె వాసిత రాజ 
న్మదిరారస మాన(గ నా । హృదయంబున వేడ్కయెసకమెస౮గెడు( దరుణీ! 88 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 201 
ప్రతిపదార్థం: తరుణీ!= ఓ వనితా!; ఒదవెడు= కలుగుతున్న; తృష పెల్లిదమునన్‌= దప్పిక యొక్క ఆధిక్యంచేత; వదనము= 
నోరు; వజువట్టు+పట్టెన్‌= మిక్కిలి ఎండిపోయింది; వాసితరాజత్‌+మదిరారసము= సువాసనతో కూడిన సురను; ఆనంగన్‌= 
త్రాగటానికి; నా హృదయంబునన్‌= నా మనస్సులో; వేడ్క= కోరిక; ఎసకమెసలౌడున్‌= అధికమవుతున్నది. 
తాత్సర్యం: 'ఓ తరుణీ! దప్పిక ఎక్కువగా ఉండి నా నోరు ఎండిపోతున్నది. చక్కని సువాసనతో కూడిన మదిరను 
తాగాలని నామనస్సు తీవ్రంగా వేడుక చూపుతున్నది. 


విశేషం: సంభాషణ లెక్కువ, కథ చెప్పే తీరు తక్కువ. అంతా రూపకంలోని పాత్రలవలె సుదేష్ల. సైరంధ్రి రంగస్థలంపై 
ప్రదర్శించినట్టు కళ్ళకు కట్టిస్తున్నాడు తిక్కన. 


క. కీచకుని యింట నెప్పుడు । వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్‌ 

వే చని యచటికి( గొని ర। మ్మా చూతముగాని నీ గమన వేగంబున్‌. 89 
ప్రతిపదార్థం: ఎప్పుడున్‌= ఎల్లవేళల; కీచకుని+ఇంటన్‌= కీచకుడి ఇంట్లో; వాచవి+అగు= రుచికరాలైన; బహువిధముల= పలు 
రకాలైన; వారుణి= మద్యం; కలుగున్‌= ఉంటుంది; అచటికిన్‌= అక్కడకు; వే+చని= త్వరగా వెళ్ళి; కొనిరమ్మా= తీసికొని 
రావాలి; నీ గమనవేగంబున్‌= నీ వెంత త్వరగా వెళ్ళి వస్తానో; చూతముగాని= చూద్దాంగా. 
తాత్సర్యం: కీచకుడి ఇంట్లో ఎప్పుడూ మంచి రుచిగల మద్యం ఉంటుంది. నీవు త్వరగా వెళ్ళి తీసికొని రావాలి. నీ 
వెంత త్వరగా వెళ్ళి వస్తావో చూద్దాం. 


వ. అనవుడు. 90 
తాత్పర్యం: అనగా. 


ఉ. ఉల్లము దల్లడిల్లం దను వుద్దత ఘర్మజలంబు దాల్లుచున్‌ 

డిల్లపడంగ 'నా కిది కడింది విచారము పుట్టె; నందు6బో 

నొల్ల ననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పు సం 

ధిల్లంగ దీని( బాపికొను దీమస మెట్టిది యొక్కొదైవమా!' 91 
ప్రతిపదార్థం: ఉల్లము= మనస్సు; తల్లడిల్లన్‌= అల్జాడిపోగా?; తనువు= శరీరం; ఉద్గత ఘర్మజలంబు= పైకుబికిన చెమటను; 
తాల్చ్బుచున్‌= ధరిస్తూ; డిల్లపడంగన్‌= భయంతో నీరసపడగా; ఇది= సుదేష్ష ఆదేశం వలన; నాకున్‌= (సైరంధ్రికి); కడింది 
విచారము= అధిక దుఃఖం; పుట్టెన్‌= కలిగింది; అందున్‌= కీచకుని ఇంటికి; పోన్‌+ఒల్లను= వెళ్ళటం ఇష్టం లేదు; అనంగరాదు= 
అనటానికి వీలుకాదు; అచటికిన్‌+ఊరక పోవను రాదు= అక్కడికి నిస్సహాయంగా (ఒంటరిగా) వెళ్ళటానికీ వీలులేదు; దైవమా!= 
ఓ భగవంతుడా! నేర్పు+సంధిల్లంగన్‌= నైపుణ్యంతో; దీనిన్‌= ఈ సమస్యను; పాపికొను= వదిలించుకొనే; దీమసము+ఎట్టిది+ఒక్కొ!= 
ఉపాయ మెటువంటిదో కదా! 


తాత్సర్యం: (ద్రౌపది మనసు కంపించిపోయింది. దానితో శరీరమంతా చెమటపట్టింది. పైపెచ్చు నీరసించింది. అప్పుడు 
ఇట్లా అనుకొన్నది; 'సుదేప్లమాటవలన నాకు మిక్కిలి దుఃఖం కలిగింది. అయినా, నేను కీచకుడి ఇంటికి పోలేను అని 
అనలేను. అక్కడికి ఒంటరిగా పోనూ లేను. ఓ భగవంతుడా! ఈ చిక్కునుండి బయటపడే ఉపాయం ఏదో నీవే 
చూపించాలి” 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: 1. అలం: వికల్పం. 'విరోధే తుల్య బలయో ర్వికల్పాలంకృతి ర్మతా' అని లక్షణం. సమాన బలం గల రెండు విరుద్దాంశాల 
మధ్య వికల్పాన్ని చెప్పేది వికలాలంకారం. సేవావృత్తిలో ఉన్న (ద్రౌపది యజమానురాలి ఆజ్ఞను దాటటానికి వీలు లేదు. అంటే 
ఆమె కీచకుడి ఇంటికి పోవటం ధర్మం. అందువలన ఆమె వెళ్ళననటానికి ఒకవైపు వీలు లేదు. ఇక రెండవవైపు ఒంటరిగా ఆతడి 
మందిరానికి పోతే అతడామెను బలాత్కరించే అపాయం పొంచి ఉన్నది. కాబట్టి పోవటానికీ వీలులేదు. సేవాధర్మం స్వీయధర్మం 
రెండూ సమానబలం కలిగినవే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఏర్పడింది. కాబట్టి ఆమె మనస్సు ఉయ్యాల ఊగినట్టు 
ఊగిసలాడుతున్నది. ఒత్తిడిలో నుండి ఉపాయం పుట్టాలి. ఒత్తిడికి తట్టుకోలేక ఉపాయం కొరకు ఆమె నిస్సహాయతతో భగవంతుడిని 
స్మరించింది. (ద్రౌపది ఎప్పుడు భగవంతుడిని స్మరించినా అతడి అనుగ్రహం పిలిచినట్టు పలుకుతుంది. ఇది ఆమె చరిత్రలో 
కాదనలేని సత్యం. కథలో ఏర్పడే సన్నివేశాలలో అంతర్గర్భితంగా భగవ(ద్రక్ష కొనసాగుతుందని కథార్థధ్వని. 


2. మరొక విశేషం: వ్యాసభారతంలో ఈ మనస్సంఘర్షణ లేదు. మూలంలో (ద్రౌపది సూటిగా, మూలంగా ధర్మావేశంతో 


మాట్లాడుతుంది. 


“న గచ్చేయ మహం తస్య రాజపుత్రి ! నివేశనమ్‌ । త్వ మేన రాజ్ఞి! జానాసి యథా స నిరపత్రపః” (సం.4.14.11) ఓ 
రాజపుత్రీ! నేను కీచకుడింటికి పోను, ఓ రాజ్జీ ! అత డెంత లజ్జలేనివాడో నీకు తెలియదా?” అని కుండబద్దలు కొట్టినట్టు 
మాట్లాడుతుంది. అది సమయోచిత సంభాషణవైఖరి కాదు. అంతర్మథనం. అది కథార్థాలను రక్తి కట్టిస్తుంది. తిక్కన నాటకీయతకు, 
రసపోషణకు ఈ అమూలక కల్పనం అమూల్యోదాహరణం. (సంపా.) 


వ. అనితలంచుచు డోలాందోళితమానస యగుచు నమ్మానిని సుదేష్ట కిట్లనియె. 92 


ప్రతిపదార్థం: అని తలంచుచున్‌= అని తలపోస్తూ; డోలా+ఆందోళితమానస= ఉయ్యాలవలె ఊపబడే మనస్సు కలది; అగుచున్‌= 
అవుతూ; ఆ+మానిని= ఆ కాంత (ద్రౌపది); సుదేష్లకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: అని ఆలోచిస్తూ ఉయ్యాలవలె ఊగిసలాడే మనస్సుగల సైరంధ్రి సుదేష్లతో ఇట్లా అన్నది. 


ఉ.  'ఉత్పలగంధి! నన్నుడుగు, మొడ్డను బంపుము కల్లుదేర; నే 
సత్పథవృత్తి నీ కడన సంతతమున్‌ బహుమానపాత్రనై 
తత్పరతం జరించి యుచితంపు( బనుల్‌ దగ జేయం గాక దు 
ప్యత్పరివారయోగ్య పరిచారముమైం జను నట్టి దాననే? 93 


ప్రతిపదార్థం: ఉత్సలగంధి!= కలువల సౌరభంగల శరీరం గలదానా!; నన్నున్‌+ఉడుగుము= నన్ను వదలిపెట్టుము (విడువుము); 
కల్టుతేరన్‌= కల్లు తీసికొనిరావటానికి; ఒడ్డను= ఇతరులను; పంపుము; ఏన్‌= నేను; సత్సథవృత్తిన్‌= సన్మార్గ ప్రవర్తనంతో; సంతతమున్‌= 
ఎల్లప్పుడును; నీ కడన్‌+అ= నీవద్దనే; బహుమానపా(త్రను+ఐ= గౌరవార్డురాలినై; తత్సరతన్‌= ఆసక్తితో; చరించి= మెలగి; 
ఉచితము+పనుల్‌= తగినపనులను; తగన్‌+చేయన్‌+కాక= సరిగా చేయటానికే గాని; దుష్యత్‌ పరివారయోగ్య పరిచారముమైన్‌= 
నీచ సేవకులకు తగిన పనికై; చను+అట్టిదాననే?= వెళ్ళేటిదాననా? 


తాత్సర్యం: 'ఓ వనితా! నన్ను వదలిపెట్టుము. కల్లు తీసికొనిరావటానికి ఇంక ఎవ్వరినైనా పంపుము. ని దగ్గర నే 
నెప్పుడూ సన్మార్గవర్తినై సమ్మానార్హమైన కార్యాన్ని మా(త్రమే చేసే దానినే గాని, ఇట్లా నీచ పరిచారికలు చేయదగిన 


పనులు చేసేదానినా? (కాదు). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 203 
విశేషం: పూలు ముడిచే సుకుమారమైన పని చేసానే గాని, కల్లు తీసికొనిరావటం వంటి నీచపు పనులు చేయనని మహారాణి 
కొలువులో చేరేటప్పుడే సైరంధ్రి చెప్పింది. ఇప్పు డామాట ధైర్యంగా గుర్తుచేస్తున్నది. 

క. అతివ! తగునమ్మ నీ గృహ । మతి నిర్మల చరితభరితమని యీ యెడ మ 

త్పతుల యసన్నిధి నైనను । మతి నూఅడి యున్నచోట మన్నన దప్పన్‌. 94 
ప్రతిపదార్థం: అతివ!= ఓ సుదేష్టాదేవీ; నీ గృహము= మీ అంతఃపురం; అతినిర్మల చరితభరితము= అత్యంత పవిత్రమైన 
నడవడికచేత నిండినది; అని= అనుకొని; ఈ+ఎడన్‌= ఈ (ప్రదేశంలో; మత్‌+పతుల+అసన్నిధిన్‌+ఐనను= నా భర్తలు దగ్గర 
లేకున్నా; మతిన్‌+ ఊణుడి= మనస్సులో ఊటఅటపడి; ఉన్నచోటన్‌= ఉన్నప్పుడు; మన్నన+తప్పన్‌= గౌరవం తప్పటం; తగునమ్మ?= 
తగునా తల్లీ? 
తాత్సర్యం: ఓ దేవీ! ఇక్కడ నీ ఇంట సదాచార సంపన్నత కలదని తెలిసి, నా భర్తలు దగ్గర లేకున్నా, నేను నమ్మకంతో 
సరిపెట్టుకొని ధైర్యంగా ఉంటూ ఉండగా ఈ విధంగా మర్యాద తప్పటం న్యాయమా? 


ఉ. సాధులుసేరి నెమ్మిగ నిజస్టిర వృత్తము దుష్టకోటిచే 

బాధల. బొందకుండ. దమపాల వసించిన. బెద్దవారు ది 

క్కైిధరియించి వారికొక యాపద వుట్టకయుండ( గాచు టొ 

ప్పై ధరం కీర్తి కెక్కదె? యపాయము సేసిన నింద వుట్టదే? 95 
ప్రతిపదార్థం: సాధులు= సజ్జనులు; చేరి= ప్రయత్నించి; నెమ్మిగన్‌= ప్రీతితో; నిజస్థిరవృత్తము= తమ నిశ్చల సదాచార ప్రవర్తన; 
దుష్టకోటిచేన్‌= దుర్మార్గులచేత; బాధలన్‌+పొందకుండన్‌= బాధలుపడకుండా; తమపాలన్‌+వసించినన్‌= తమను ఆశ్రయించి 
ఉండగా; పెద్దవారు= ఉన్నతులైనవారు; దిక్కు+ఐ= ఆధారమై; ధరియించి= పోషించి; వారికిన్‌= ఆ(శ్రయించినవారికి; ఒక 
ఆపద+పుట్టక+ ఉండన్‌= ఏవిధమైన ఆపదా కలగకుండా; కాచుట+ఒప్పు+ఐ= కాపాడటం తగినదై; ధరన్‌+కీర్తికిన్‌+ఎక్కదె?= 
లోకంలో (ప్రశస్తి పొందదా?; అపాయం చేసినన్‌= కీడు కలిగిస్తే; నింద+పుట్టదే?= నింద కలుగదా? 


తాత్సర్యం: సజ్ఞనులైనవారు తమ సత్రవర్తన చెడ్డవారి చేత చెరచబడకుండా కాపాడుకొనటానికి పెద్దలను ఆశ్రయిస్తే 
వారు వారికి ఆశ్రయమిచ్చి, వారి యోగక్షేమాల భారం వహించి, వారికి ఎటువంటి ఆపదలు కలుగకుండా కాపాడి, 
అన్నివిధాల రక్షిస్తే కీర్తి పొందుతారు. అట్టాకాక వారిని అపాయానికి గురిచేస్తే నిందల పాలవుతారు. 


నిశేషం: శరణాగత రక్షకులైన సజ్జనుల లక్షణాలు చెప్పే ఈ పద్యం చక్కని సూక్తి, ఇందులో సజ్జనుల ప్రసక్తి పాండవులకు, పెద్దల 
(ప్రసక్తి విరాటరాజునకు పరోక్షంగా వర్తిస్తుంది. 
ఆ. ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి । నన్ను( బంప(దగునె? నిన్ను నాడ 

కొలుచునెడ ననుజ్ఞగొననె? నీచములగు । పనుల కేను జాలకునికి సెప్పి. 96 
ప్రతిపదార్థం: ఎవ్వరేని+ఇంటికిన్‌= ఎవరి ఇంటికైనా; ఎద్దియేన్‌+ఒకటికిన్‌= దేనికో ఒకదానికి; నన్నున్‌+పంపన్‌+తగునె?= నన్ను 
పంపవచ్చునా?; నిన్నున్‌+కొలుచున్‌+ఎడన్‌= మీ కొలువులో చేరినపుడు; నాండు+అ= ఆ రోజే; నీచములు+అగు పనులకున్‌= 
చెడుపనులకు; ఏను+చాలక+ఉనికి= నేను సరిపోనని; చెప్పి= విన్నవించి; అనుజ్ఞ+కొననె?= అనుమతి పొందలేదా? 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నన్ను ఎవరింటికో ఎందుకో ఒకదానికి పంపటం భావ్యం కాదు. నేను మీకొలువులో చేరేనాడే నీచపు 
పనులు చేయనని మీతో చెప్పి మీ అంగీకారం పొందలేదా?” 


విశేషం: 'ఎవ్వరేని యింటికిన్‌' - ఇది 'ఎవ్వనియేని ముఖామృతాంశుబింబమ్ముని అను వాగనుశాసనుని ప్రయోగము వంటిది. 
అప్యర్థమునకు సమాసమధ్యపాత మిట విశేషము. ఒకటికి నన్ను(బంప( దగునె?' - ఇందలి అశ్లీలత కవినాటికి లేదని యెయు' 
గనగును. కాళిదాసు తన యభిజ్ఞాన శాకుంతలమున - దుష్యంతుండు తనను దోడ్కొని పోవునో పోవడోయని డోలాయమాన 
మానసయగు శకుంతల నూరడింపజేయుటకు 'విశ్వస్తా భవి (ఆయన చెప్పినట్టు తోడ్కొనిపోవును గాన - నమ్మకము గలదాని 
వగుము) అని చెలికత్తెచే. బల్కించినాడు. ఆయన కాలములో 'విశ్వస్తావిధవే సమే” అనునది ప్రచారములో నుండినచో అప్పుడే 
వివాహితయగు శకుంతల నట్టాశీర్వదించుట జరుగదు కదా! అట్టే మనకాలమునం దశ్లీలములుగా నొప్పు కొన్ని పదములు 
తిక్కనాది మహాకవుల కాలములయందు సభ్యార్థములు గనే యున్నవని యూహింపనగు. ఏ కవులైనను వారివారి కాలంబులం 
దశ్లీల ప్రతీతి జనకంబుల మానుదురే కాని భావికాలాశ్రీల ప్రతీతి జనకంబుల మానసాధ్యము కాదు గదా! 'ఎవ్వరేని యింటి 
కెద్దియే నొకటికి' ననుటచే ఈ సుదేష్టా కపట వర్తనము (ద్రౌపదికి విదితమైనట్టు గూడ స్సురించెడివి. అయిన నేల పోయె నన్నచోం 
దన పాతివ్రత్య మహిమచే సంరక్షితము గాంగలనను నమ్మికచేతనని తెలియునది.” (కీ.శే, పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు - విరాటపర్వ 
టిప్పణి). ఎవ్వరేని...ఎవరి ఇంటికి బడితే వారి ఇంటికి, దేనికి పడితే దానికి- అని గోప్యంగా చెప్పటంలో, అవి ఎంతటి అవాచ్యాలో 
తెలుస్తున్నది (సంపా.) 
క. అనిన విని యనుచితంబున । కనయము శంకించియును లతాంగి మదిన్‌ త 

మ్ముని వలవంత దలంచి యి । ట్లనియెం బాంచాలితోడ సాదర వృత్తిన్‌. 97 
ప్రతిపదార్హం: అనినన్‌+విని= ఆ మాటలు విని; అనుచితంబునకున్‌= అనువుకాని పనికి; అనయమున్‌= మిక్కిలిగా; 
శంకించియును= అనుమానపడి కూడా; లతా+అంగి= సుదేష్ల; మదిన్‌= మనస్సులో; తమ్ముని వలవంత= కీచకుడి విరహ 
బాధను; తలంచి= జ్ఞాపకం చేసికొని; పాంచాలితోడన్‌= (ద్రౌపది) సైరంధ్రితో; స+ఆదరవృత్తిన్‌= గౌరవభావంతో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నది. 
తాత్పర్యం: (ద్రౌపది చెప్పిన మాటలు విని చెడుపనిమీద పంపుతున్నందుకు సందేహించినా తమ్ముడైన కీచకుడి 
విరహబాధను స్మరించి గౌరవపురస్సరంగా సుదేష్ణ ఇట్టా అన్నది. 
ఉ. “అక్కట! యేను వేడ్కపడి యానెడు నాసవ మర్చి. దేర నొం 

డొక్కనికృష్ణబంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో 

సెక్కంగంేసి నిన్ను నతిహీన విధాన నియుక్త( జేంతగా 

నిక్కము యుమ్మలించి; తిది నెయ్యము తియ్యము కల్మియే? సఖీ! 98 
ప్రతిపదార్థం: సఖీ!= ఓ చెలీ (సైరంధ్రి); ఏను= నేను; వేడ్కపడి= ముచ్చటపడి; ఆనెడు ఆసవము= త్రాగే మద్యం; అర్థిన్‌+తేరన్‌= 
అక్కరగా తీసికొని రావటానికి; ఒండు+ఒక్క= మరొక; నికృష్ణన్‌= నీచ (స్త్రీని; పంచుటకున్‌+ఓపక= పంపటం ఇష్టం లేక; చెప్పినన్‌= 
ఈ పని అప్పగిస్తే; నీవు, గోసు+ఎక్కంగన్‌+చేసి= నీవు దానిని దోషంగా పెద్ద చేసి; నిన్నున్‌; అతిహీన విధాననియుక్తన్‌= మిక్కిలి 


నీచకార్యానికి పంపినదానిగా; చేంయ+కాన్‌= చేయటమని; నిక్కము+అ= తప్పక; ఉమ్మలించితి(వ)= దుఃఖపడుతున్నావు; ఇది 
నెయ్యము తియ్యము= ఇది స్నేహమూ, ప్రీతీ; కల్మి ఏ?= కలిగి ఉండటమవుతుందా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 205 
తాత్పర్యం: 'ఓ చెలీ! నేను ఎంతో మనసుపడి (త్రాగే మద్యాన్ని తెచ్చేందుకు నీచగస్తీ నెవ్వరినీ పంపటం ఇష్టం లేక నీకు 
చెప్పితే, నీ వేమో దాని నొకక పెద్ద దోషంగా భావించి నీచకార్యం చెప్పానని నిజంగా భావించి లోలోన బాధపడుతున్నావు. 
ఇది స్నేహమాధుర్యం కలిగి ఉండట మనిపించుకొంటుందా? 


విశేషం: సైరంధ్రి అనుచిత కార్యమని పేర్కొన్న పనిని ఉచితమైనదని సుదేష్ల వాదించటమే కాక - స్నేహం, (ప్రీతి ఉన్నచోట ఏ 
పని అయినా నీచమనీ, ఉదాత్తమనీ పాటించటం పాడికాదని స్నేహధర్మమర్మాన్ని చూపుతున్నది. మాటల గడుసరితనాన్ని 
ప్రదర్శించింది. (సంపా.) 


క. అది లా(తియిల్లె? నిను దమ । హృదయంబుల నెవ్వరేని నెబు(గరె? యేం జె 
ప్పుదు నీదు పెంపు నిను(గ। న్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్‌. 99 


ప్రతిపదార్థం: అది= ఆ కీచకుని ఇల్లు; లాంతి+ఇల్లె?= పరాయి యిల్లు కాదు గదా?; నినున్‌= సైరంధ్రిని;ి తమ హృదయంబులన్‌= 
తమ మనస్సులలో; ఎవ్వరు+ఏనిన్‌+ఎజుంగరె?= ఎవరికైనా తెలియదా?; ఏన్‌= నేను; నినున్‌+కన్నది మొదలుగన్‌= నిన్ను 
చూసినప్పటి నుండి; ఎల్లవారికిన్‌= అందరికీ; ఆ+ఐ+భంగిన్‌= ఎన్నో విధాలుగా; నీదు పెంపు చెప్పుదున్‌= నీ గొప్పతనం చెప్పుతూ 
ఉంటాను. 


తాత్సర్యం: కీచకుడి ఇల్లు నీకేమైనా పరాయి ఇల్లా? నీవు అందరి మనసులకూ ఎక్కినదానవే? (అందరూ మెచ్చేదానివే); 
నిన్ను చూచినది మొదలు నీలోని సద్గుణాలను అందరికీ ఎన్నో విధాలుగా చెప్పేదానిని. కాబట్టి నీవు అందరికీ తెలుసు.” 


విశేషం: నా ఇల్లు ఎట్లా నిర్మలచరితభరితమో మా తమ్ముడి ఇల్లు కూడా అట్లాగే; పరాయి ఇల్లు కాదని సుదేష్ణ నమ్మబలుకుతున్నది. 
లా (30) cy (a) £9 (ac) 


క. అని మజీియు౦ బెక్కుభంగుల(। దను. బ్రార్థింపంగ ద్రుపదతనయకు. జిత్తం 
బున'నింకం బెద్ద పెనంగం | జన దీయమతోడ' నను విచారము పుట్టెన్‌. 100 


ప్రతిపదార్థం: అని; మటియున్‌= ఇంకా; పెక్కు భంగులన్‌= అనేక విధాలుగా; తనున్‌+ప్రార్థింపంగన్‌= సైరంధ్రిని వేడగా; 
(ద్రుపద తనయకున్‌= ద్రౌపదికి; చిత్తంబునన్‌= మనస్సులో; ఈయమ తోడన్‌= ఈమెతో; ఇంకన్‌+పెద్ద పెనంగన్‌+చనదు= 
ఇకపై అడ్డం చెప్పటం తగదు; అను విచారము= అనే ఆలోచన; పుట్టెన్‌= కలిగింది. 


తాత్పర్యం: అని ఇంకా సైరంధిని అనేక విధాలుగా ప్రార్థించటం చేత, 'ఈ సుదేష్లతో ఇంకా ఎక్కువగా వాదులాడటం 
మంచిదికా' దనే ఆలోచన ద్రౌపదికి (సైరం(ధ్రికి) కలిగింది. 


వ. ఇట్లు దోంచిన తలంపునం జేసి. 101 
తాత్సర్యం: ఈ విధంగా పుట్టిన ఆలోచనతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ద్రౌపది కీచకునింటికి( గల్లు దేరంబోవుట (సం.4-14-17) 


చ. మన మురియాడుచుండ ననుమానముతోన సుదేష్టం జూచి 'నీ 
వనయము( గోరినట్టి పని యర్జిమెయిం జని చేయుదానంగా 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 
కను తన మాట కప్పాల(తి హర్షము. బొందుచు నందియిచ్చు కాం 
చన చషకంబు పుచ్చికొని చారువిలో చన యార్తమూర్తియై. 102 


ప్రతిపదార్థం: చారువిలోచన= అందమైన కన్నులు కలది, (ద్రౌపది; మనము= మనస్సు; ఉరియాడుచుండన్‌= ఊగిసలాడుతూ 
ఉండగా; అనుమానముతోన్‌+అ= సందేహిస్తూనే; సుదేష్లన్‌+చూచి= సుదేష్లను చూచి; నీవు; అనయమున్‌+కోరిన+అట్టిప ని= 
ఎంతో, మరిమరీ కోరిన పనిని; అర్థిమెయిన్‌= ప్రేమతో, ఆసక్తితో; చని= వెళ్ళి; చేయుదానన్‌+కాక= చేస్తానులే; అను తనమాటకున్‌= 
అనే సైరం(ధి మాటలకు; ఆ+పొల(తి= ఆ దేవి (సుదేషప్ల; హర్షమున్‌+పొందుచున్‌= సంతోషిస్తూ; అంది+ఇచ్చు= చేతికి అందించే; 
కాంచన చషకంబు= బంగారు మధుపా(త్రను; పుచ్చికొని= తీసికొని; ఆర్తమూర్తి+ఐ= దీనమైన ఆకారంకలదై; 


తాత్సర్యం: [ద్రౌపది తన మనస్సు ఊగిసలాడుతూ ఉండగా, సందేహంగానే సుదేష్ణ వైపు చూచి, “నీ వింతగా కోరిన 


పనిని నీ మీది ప్రీతితో తప్పక చేస్తాను” అని చెప్పింది. ఆ మాటకు ఆ సుదేష్ల ఎంతో సంతోషిస్తూ తన కందించిన 
బంగారు పానపా(త్రను తీసికొని శోకమూర్తి అయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: సముచ్చయం. ఇది చక్కని అభినయ బంధురమైన రచన. మనసు ఊగిసలాడటం, అనుమానంతో చూడటం, 
నీమీది గౌరవంతో, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ పని చేస్తానని ఒప్పుకొనటం, [ద్రౌపది మాటలు విని సుదేష్ల వెంటనే 
సంతోషంతో పొంగిపోవటం, ఆలస్యం చేయకుండా పానపాత్రను అందించటం, (ద్రౌపది దానిని తీసికొనటం. అంతవరకూ 
అందంగా ఉన్న (ద్రౌపది చూపులు ఆర్తితో నిండిపోవటం, ఆ అభినయంతో ఆమె శోకమూర్తిగా కనపడటం అనే అభినయ 
విశేషాలు ఒక [క్రమ విన్యాసంలో నిబంధించటం ఈ పద్యంలోని నాటకీయత. ఏకకాలంలో కాదగిన (యౌగపద్యం గల) అంశాలను 
కూర్చి చెప్పితే సముచ్చయాలంకారం. దానిని తిక్కన ఒక (క్రమవిన్యాసంతో ప్రయోగించాడు. (అభినయ వ్యాఖ్యకు రాబోయే పద్య 
విశేషాంశాన్ని కూడా చూడండి). (సంపా.) 


వ. చనుచుండి, నీచహృదయుండగు కీచకుండు తనయెదుర నప్పుడాడిన కర్ణశూలంబులగు మాటల మీ(దం 
బిడుగుపడినవాని( గొజివింజూ(డిన తెటింగున సుదేష్ట ద న్ననుచిత వ్యాపారంబునకు నియోగించుటకు 
నిర్వేదనంబునం బొంది. 103 


ప్రతిపదార్థం: చనుచున్‌+ఉండి= వెళ్ళుతూ; నీచ హృదయుండు+అగు= నీచమైన మనస్సు గల; కీచకుండు= కీచకుడు; 
తన+ఎదురన్‌= తనముందు; అప్పుడు+ఆడిన= మొదటిసారి కలిసినప్పుడు పలికిన; కర్షశూలంబులు+అగు మాటలమీందన్‌= 
చెవికి శూలాలు గుచ్చుకుంటే కలిగే బాధవంటి బాధ కలిగించే మాటలపై; పిడుగుపడినవానిన్‌= పిడుగుపడ్డవానిని; కొణవిన్‌+*చూం 
డిన తెజంగునన్‌= కొణవితో కాల్చినట్టుగా; చమైన మనస్సుగల; సుదేష్ట; తన్నున్‌= తనను (సైరం(ధ్రిని); అనుచిత 
వ్యాపారంబునకున్‌= తగని పనికి; నియోగించుటకున్‌= పంపినందుకు; నిర్వేదనంబునన్‌+పొంది= దుఃఖించి. 


తాత్సర్యం: సైరంధ్రి అట్లా వెళ్ళుతూ నీచుడైన కీచకుడు తనముందు చెవికి శూలాలు సోకినట్లు కఠినంగా మాట్లాడిన 
మాటల తరువాత సుదేష్ల తనను తగనిపనికి పంపటం పిడుగు పడినవాడిని కొజవితో కాల్చినట్టు కాగా, నిర్వేదన స్థితి 
పొందింది. 


విశేషం: అలం: ఉపమ. తిక్కన నాటకీయ పరిభాషను, అభినయ ము(ద్రలకు సంబంధించిన నాట్యాం శాలను కావ్యరచనలో 
ప్రవేశపెట్టి ఉభయకావ్య ప్రౌఢి పాటించే శిల్పాన్ని ప్రదర్శిస్తా డనటానికి ఈ పద్యం ఒక తార్కాణం. 'నిర్వేదంబునం బొంది” అన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 207 
ప్రయోగం గమనించదగింది. నిర్వేదం అనే భావాన్ని పొంది అని కాదు. నిర్వేదం అనే భావంలో ఆ భావానికి తగిన అనుభావాలను 
(ప్రదర్శిస్తున్న నాట్యము[ద్రను ముమ్మూర్తులా అలవరచుకొని అని అర్ధం చెప్పాలి. నిర్వేదం సంచారిభావం. దాని అనుభవ, అభినయస్టితి 
నిర్వేదనం. “నిర్వేదో నామ దారిద్ర్య వ్యాధ్యవమానాధిక్షేపాకృష్ట [క్రోధ తాడనేష్టజన వియోగ తత్తజ్ఞానాదిభిః విభావైః సముత్పద్యతే. 
స్త్రీ నీచకుత్సితసత్తానాం రుదిత నిశ్వసితో చ్చ్వసిత సంప్రధారణాదిభిః అనుభావైః తమభినయేత్‌” అని భరత నాట్యశాస్త్రం (1/11- 
28). దారిద్ర్యం, వ్యాధి, అవమానం, అధిక్షేపం, తిట్టు, (కోధతాడనం, ఇష్టజనవియోగం, తత్తజ్ఞానం మొదలైన ఏభావాల వలన 
నిర్వేదం కలుగుతుంది. రోదనం, ఉచ్చ్వాసనిశ్చాసాలు, సంప్రధారణం మొదలైన అనుభావాలతో స్రీలు, నీచ ప్రవృత్తులు, కుత్సితులు 
నిర్వేదాన్ని అభినయించాలి. చెప్పగూడని పని చెప్పి మాట తప్పి సైరంధ్రిని వంచించి అవమానించింది సుదేష్ల; నీచ హృదయుడై 
కర్లకూలాల వంటి మాటలు మాట్లాడి అవమానాన్ని ఆకృష్ణ (తిట్టు)ను ప్రదర్శించిన కీచకుడు ద్రౌపదికి కలిగిన నిర్వేదనానికి 

బం ౧ ర] న్‌ 

విభావాలు. వీటి వలన సైరంధ్రి ఆర్తమూర్తి అయిందని పై పద్యంలో చెప్పబడింది. అంటే రోదనం లేదా ఆర్తి అనే అనుభావం 
మూర్తమైనట్లు గోచరించిందన్నమాట! తెలుగులో చెప్పాలంటే తన నిస్సహాయస్థితికి బావురుమని ఏడ్చినట్టు ఆకారం పెట్టిందన్నమాట! 
భావానుభావాలను తిక్కన ఇట్టా అభినయ సుందరంగా ఆవిష్కరించాడు. దాన్ని ఉపమాలంకార గమ్యంగా కూడా చేశాడు. 
కీచకుడి మాటలవలన పిడుగుపడితే కలిగే బాధను, ఆ మీద కొరవిపెట్టి కాలిస్తే కలిగే వేదనను సుదేష్ల నియోగం వలన పొందిందని 
భావం. ఒకటి ఒక్కసారిగా శీలాన్ని నిలువునా కూల్చేది, రెండోది మనసునంతా కోపంతో దహించి వేసేది. కావ్యాలంకార 
నాట్యాలంకారాల ఈ కమనీయ సంయోజనం కవిబ్రహ్మ సృష్టి. (సంపా.) 


చ.  అలమటం బొంది మాయ విధియా! యని దైవము దూటు, నిత్తజిం 
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొలు. దొ 
ట్రిలంబడు, జల్లనం జెదరు డెందము గూడంగం దెచ్చి నన్ను గే 
వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గల(గున్‌, వెనుంబడున్‌. 104 


ప్రతిపదార్థం: అలమటన్‌+పొంది= చింతపడి; దైవమున్‌= భగవంతుడిని; మాయవిధియా+అని= అయ్యో ఎంతటి (క్రూర ప్రారబ్దం 
కల్పించావయ్యా! అని; దూజున్‌= తిట్టుతుంది; ఈ+తటీన్‌= ఈ సమయంలో; నాకున్‌+దిక్కు= నాకు ఆధారం; శరణం; 
కలరు+ఒకొ అనున్‌= ఉన్నారా అని అంటుంది; మొగంబునన్‌= ముఖం మీద; అ(శ్రులు వెల్లి+కొల్పున్‌= కన్నీళ్ళను మిక్కుటంగా 
కారుస్తుంది; తొట్రిలన్‌+పడున్‌= తడబడుతుంది; జల్లు+అనన్‌= జల్హుమనేటట్ల్టు; చెదరుడెందమున్‌= చలించే మనస్సును; కూడ. 
గన్‌+తెచ్చి= కూడదీసికొని; నన్నున్‌= సైరంధ్రిని; కేవలమున= కావాలని; ముట్టన్‌= తాకటానికి; ఎవ్వరికిన్‌+వచ్చున్‌= ఎవ్వరికి 
సాధ్యపడుతుంది; అనున్‌= అంటుంది; కలంగున్‌= కలతపడుతుంది; వెనున్‌+పడున్‌= వెనుకకు తగ్గుతుంది. 


తాత్పర్యం: బాధపడుతూ, మాయవిదీ! అని దైవాన్ని నిందిస్తూ, తనకు దిక్కెవ్వరూ లేరని కన్నీళ్ళు బాగా కారుస్తూ, 
తూలుతూ, సైరంధ్రి కొంతసేపటికి తన మనస్సు కుదుటపరచుకొని, తనను అన్యులు ఎవ్వరూ ముట్టజాలరని ధైర్యం 
తెచ్చుకొని కూడా కలతపడి వెనుకకు తగ్గింది. 


విశేషం: నిర్వేదం అనే సంచారి భావంలో ప్రదర్శించే చేష్టాదికాలు (అనుభావాలు) ఇందులో సహజంగా వర్షించటం అభినయ 
సౌందర్యాన్నీ, భావశబలతనూ వెలారుస్తున్నాయి. (సంపా.) 


క అట్టియెడ. 105 


తాత్సర్యం: ఆ సమయంలో. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


దైన్యంబు తలపోంత తలకొన్న( జెలువ కా । ననమున వెల్లందనంబు గదిరి; 
భయరసవేగంబు పైకొని ముట్టిన(। గాంతకు( దనులత6 గంప మడరె; 

బెగ డంతకంతకు మిగిలిన నింతికి(। బదముల నట దొట్రుపాటు బెరసె6; 
దల్లడం బొందిన( దన్వికి నవయవం । బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసంగెం; 


ఆ. దలకు పుట్టెం గొంకు కొలందికి మీటె, వె। న్టాటు దోంచె, ముట్టుపాటు దొడరె 
వెబి(గుపాటు దనికి, నెల నాడె నొవ్వు నె। వ్వగలు వగల నీనె, దిగులు వొదివె. 106 


ప్రతిపదార్థం: చెలువకున్‌= సైరంధికి; దైన్యంబు= తనకప్పుడు కలిగిన దీనత్వ సంబంధమైన; తలపో(త= ఆలోచన; తలకొన్నన్‌= 
కలుగగా, ముసురుకోగా; ఆననమునన్‌= ముఖంమీద; వెల్లందనంబు= వెలవెలపాటు; కదిరెన్‌= ఆవహించింది; కాంతకున్‌= 
సైరంధికి; భయరసవేగంబు= మిక్కుటమైన భయమనే రసం యొక్క తీవ్రత; పైకొని ముట్టినన్‌= ఆవహింపగా, (క్రమ్ముకోగా; 
తనులతన్‌= శరీరంలో; కంపము+అడరెన్‌= వణుకు పుట్టింది; ఇంతికిన్‌= ఆమెకు; బెగడు= విహ్వలత్వం; అంతకున్‌+అంతకున్‌= 
క్షణక్షణానికి; మిగిలినన్‌= ఎక్కువకాగా; పదములన్‌= అడుగులలో; తొట్రుపాటు బెరసెన్‌= తడబాటు కలిగింది; తన్వికిన్‌= 
ఆమెకు; తల్లడంబు+ఒందినన్‌= కలతపాటు కలుగటంతో; అవయవంబులన్‌ + ఎల్లన్‌ = శరీరంలోని అంగాలనిండా; 
ఘర్మ+అంబుకళికలు= చెమట నీటి బిందువులు; తొడరెన్‌= వ్యాపించాయి; తలంకు+పుట్టెన్‌= భయంపుట్టింది; కొంకు= సంకోచం; 
కొలందికి మీజెన్‌= మోతాదుకు మించింది, అతిశయించింది; వెన్‌+పాటు+తోంచెన్‌= దిగులు కలిగింది; ముట్టుపాటు+తాడరెన్‌= 
సంకటం కలిగింది; వెజంగుపాటు= భయం వలన నిళ్ళేష్టత; తనికెన్‌= కలిగింది; నొవ్వు= బాధ; నెజనాడెన్‌= పూర్ణంగా నాటుకొన్నది 
(బీవస్థానంలో తగిలింది); నెజ+వగలు= పూర్తిచింత; వగలన్‌= దుఃఖాలను; ఈనెన్‌= నింపివేసింది; దిగులు+పొదివెన్‌= దిగులు 
చుట్టుకొన్నది. 


తాత్పర్యం: (ద్రౌపదికి మనస్సున దీనత్వం కలుగటంతో ముఖం తెల్లబోయింది. భయంతో శరీరం వణకసాగింది. 
శరీరం పరవశం కావటంతో అడుగులు తొట్రుపడసాగాయి. కలతపాటు కలగటంతో దేహమంతటా చెమటలు పట్టాయి. 
భయం, సంకోచం, నిశేష్టత, సంకటపాటు, బాధ అతిశయించాయి. దిగులు పెనవేసికొన్నది. 


విశేషం: 1. భావ సంఘర్షణలను చిత్రించేటప్పుడు తిక్కన ఆకృతుల కంటె అభినయాలను ఎక్కువగా వర్షిస్తాడు. ముందు 

పద్యంలో (ద్రౌపది అనుభావాలను చెప్పి ఈ పద్యంలో సాత్తికభావాలను చిత్రించాడు. రసాభ్యుదయోల్లాస శిల్పంలో ఈ పద్యం 
౧ 

ఒక రత్నం. ఇందులోని శిల్పాన్ని నాలుగు రకాలుగా వివేచించవచ్చును. 1. భావోదయం.2.అనుభావ ప్రకటనం. 3. సాతికభావ 

ప్రదర్శనం. 4. వాటియొక్క అభ్యుదయ (క్రమోల్లాసం. ఈ సీసపద్యంలో అనుభావ సాత్తికభావాలు వరుసగా సీసపద్య పాదాలలోనూ, 

భావోదయ (క్రమం ఎత్తుగీతిలోనూ, వాటి అభ్యుదయాన్ని [క్రమాలంకారంలో ఉల్లాసపరచటం అలంకార రచనలోనూ తిక్కన 

ఆవిష్కరించాడు. ఆ క్రమాన్ని ఈవిధంగా భావించవచ్చును. 


భానం అనుభానం సాత్వికభావం 

1 తలంకు పుట్టటం - 1. ధథైర్యంబు తలపోత 1. మొగమున వెల్లదనం. 
2. భయం మితిమీరటం - 2. భయరసవేగం పైకొనటం 2. శరీరం వణకటం. 

3. వెన్‌బాటు తోచటం - 3. విహ్యలత అంతకంతకు పెరగటం 3. నడకలో తడబాటు. 


4. ముట్లుపాటు (కలత) పుట్టటం - 4. తలడిల్లడం 4. ఒడలెల్ల చమటపట్లడం. 
లు లు యక చు. ౧ అ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 209 
ఎత్తుగీతి పూర్వార్తంలో భయం అనే రసభావం యొక్క నాలుగు దశలను వికాస[క్రమంలో పేర్కొనటం, ఆ భావదశలకు తగిన 
అనుభావసాత్సిక భావాభివ్యక్తులను సీసపద్య పాదాల పూర్యోత్తరార్జాలలో క్రమంగా వర్లించటం (క్రమాలంకార విన్యాసం. ఎత్తుగీతి 
ఉత్తరార్థంలో భావోల్లాసాన్ని అవస్థాపరంగా పేర్కొనటం జరిగింది. తరువాతి వచనంలో “ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం 
బొందుచు' అని తిక్కన తన రసభావ శిల్పరహస్యాన్ని సూచించాడు. దానిని అన్వయించుకొంటే ద్రౌపది పొందిన దురవస్థ 
(భరించటానికి శక్యంగాని మనోవేదన) నాలుగు ముఖాలుగా పరిణతి చెందింది. అవి- వెజగుపాటు పొందటం, అదే ఒక దురవస్థ 
దశ. దాని కంటె దుర్భరమైనవి (క్రమంగా - మర్శస్థానాలను బాధపెట్టే వేదన, నెవ్వగల వగలు, దిగులు. ఇంత (క్రమబద్దంగా ఒక 
పాత్రలోని భావానుభావాల కనుగుణమైన సాత్తికభావాలను వర్షించి, అవి మానసిక అవస్థలుగా రూపొందిన పద్దతిని ప్రదర్శించిన 
అభినయశిల్పాన్ని శ్రవ్యకావ్యంలో మొదట ్రవేశపెట్టినవాడు కవిబ్రహ్మ తిక్కన. మహాకవిత్వంలో ఉండే అభినయ నిర్మాణ 
శిల్పానికి (Structural beauty) ఈ పద్యం తార్కాణం. (సంపా.) 


2. విధి ఒక వ్యక్తిని ఎంత దయనీయ స్థితికి తీసికొనివస్తుందో ఈ పద్యం ఉదాహరణంగా చెప్పవచ్చును. సకలరాజన్యుల 
చేత పరిచర్యలు పొందవలసిన పాండవ పట్టమహిషి ఒక పరిచారికగా సుదేష్ల కొలువులో చేరటం విధి వైపరీత్యం. ఆమెకు ఈ 
కష్టకాలంలో తోడ్పడేవారు ఎవ్వరూ లేరనే బాధ కలిగింది. ఆ నీచుడి ఇంటికి వెళ్ళక తప్పలేదు. అట్టి దయనీయ స్థితిని తిక్కన 
ఈ పద్యంలో వివరించాడు. భావం ఒకటే అయినా వేర్వేరు పదాలను వాడటం భావతీ(వ్రతకు, సమ(గ్రతకు దోహదం చేశాయి. 


వ. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్టం బొందుచు 'మహాపదలకుం బరిహరణంబు హరి (చరణ) స్మరణంబి 
యని తన హృదయపుండరీకంబునం బుండరీకాక్షు నిక్షేపించుకొని, సుదేష్ట మందిరంబు వెలువడి దినకరుం 
గనుంగొని వినయవినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున. 107 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ద్రుపదపుత్రి= (ద్రౌపది (సైరంధ్రి); దురవస్థన్‌+పొందుచున్‌= పడరాని మానసికవేదన 
పడుతూ; మహా+ఆపదలకున్‌= గొప్ప కష్టాలకు; పరిహరణంబు= నివారణోపాయం; హరి (చరణ) స్మరణంబు+అ= విష్ణు 
పాదాలను తలంచటమే; అని= అనుకొని; తన హృదయపుండరీకంబునన్‌= తన హృదయకమలంలో; పుండరీకాన్షున్‌= తెల్లని 
పద్మాలవంటి కన్నులు కలవాడైన విష్ణువును; నిక్షేపించుకొని= నిలుపుకొని; సుదేస్ల మందిరంబు= సుదేష్ట నివసించే భవనం 
నుండి; వెలువడి= బయటికి వచ్చి; దినకరున్‌= సూర్యుడిని; కనుంగొని= చూచి; వినయ వినమిత+ఉత్తమ+అంగ+ఐ= అణకువచే 
వంచిన శిరస్సుగలదై; నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్సర్యం: [ద్రౌపది ఈ విధంగా దుఃఖిస్తూ, కష్టాలు గట్టెక్కటానికి భగవంతుడి స శరణమా(త్రమే మార్గమని తలచి, 
విష్ణువును ధ్యానించి, సుదేష్ట మందిరం వెలువడి, సూర్యుడిని చూచి అణకువతో తలవంచుకొని నమస్కరించి, తన 
మనస్సులో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: రూపకం; పుండరీకాక్షుడు అన్నది సాభిప్రాయ విశేషణం, పుండరీకముల వంటి కనులుగల నారాయణుడిని 
స్మరించటం వలన ఆమెను కనుపాపవలె కాపాడవలసిన బాధ్యత విష్ణుమూర్తిపై పడింది. (ద్రౌపది మందిరం నుండి బయటికి 


రాగానే సూర్యుడికి నమస్కరించింది. సూర్యుడు కమలాప్పడు, (ద్రౌపది హృదయపుండరీకానికి కూడా వికాసం కలిగించక తప్పదు. 
నారాయణుడి పుండరీకాక్షులను కూడా వికసింపజేయక తప్పదు. (ద్రౌపది హృదయపద్మం వికసిస్తుందని ధ్వని. 
తే.  'పాండుపుత్రులకేను తప్పని మనంబు । గలుగుదాననయేని నో కమలమిత్ర! 

కీచకుని దెస న న్నాక కీడు తెరువు | వొరయకుండ(గ రక్షింపు కరుణతోడ.” 108 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఓ కమలమి(త్ర!= పద్మాలకు మి(త్రుడవైన ఓ సూర్యభగవానుడా!; ఏను= నేను (సైరంధ్రి); పాండుపుత్రులకున్‌= 
పాండవులకు; తప్పనిమనంబు= తొలగనిమనస్సు; కలుగుదానను+అ+ఏనిన్‌= కలదానినైతే; కీచకునిదెసన్‌= కీచకుని వలన; 
నన్నున్‌= నన్ను; ఒక కీడు తెరువు= ఎటువంటి హాని జరిగేపద్దతి; పొారయక+ఉండంగన్‌= ఏర్పడకుండా; కరుణతోడన్‌= దయతో; 
రక్షింపు(ము)= రక్షించుము. 


తాత్సర్యం: 'ఓ సూర్యభగవానుడా! నేను పాండవులను తప్ప ఇతరులను భర్తలుగా భావించని పతివ్రతనైతే నాకు 
కీచకుడి వలన ఎటువంటి అపాయం జరిగే దారు లేర్పడకుండా దయతో రక్షించుము. 


విశేషం: (ద్రౌపది మహాభక్తురాలు. ఒకసారి భగవంతుడిని సమాహితచిత్తంతో స్మరిస్తే ఆయన వెంటనే ప్రసన్నుడౌతాడు. ఆమెకు 
శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు. ఆమె హరినామస్మరణం ఆపదలనుండి కాపాడుతుందని గాఢమైన విశ్వాసం కలది. “యద్భావం 
తద్భవతి.” ఆమె మనఃపద్మంలో పుండరీకాక్లుడిని స్థిరంగా నిలుపుకొన్నది. ఆమె మనసు పుండరీకం, ఆ దేవుడి చూపు పుండరీకం. 
ఆతడి కరుణ ఆమె పట్ల ఉండటం సహజసిద్దం అని ధ్వని. మందిరం దాటి బయటికి వచ్చింది (ద్రౌపది. ఆమెకు సూర్యనారాయణుడు 
ఎదుట మింట కనిపించాడు. “సూర్యో నారాయణో హరిః” అని సంప్రదాయం. హరి పద్మాక్షుడు, సూర్యుడు పద్మమిత్రుడు. 
పైపెచ్చు నారాయణ నామధేయుడు. సర్వవ్యాపకుడైన హరికి ప్రత్యక్ష సాక్షి సూర్యుడు. ఆయనకు నమస్కరించింది. సూర్యుడు 
మహాపదార్జాలలో ఒకడు. జగత్‌సాక్షి, ద్రౌపది పాతివ్రత్యానికి సాక్షిగా నిలువదగిన దైవం ఆతడే - అందువలన ఈ విధంగా 
ఆయనను ప్రార్థించింది. ఆమె పతులపట్ల చెదరని భక్తి గలదని చెప్పగలిగిన ఆ కర్మసాక్షియే, ఆ ధర్మానికి కీడు రాకుండా ఉండే 
మార్గాలను కల్పించి ఆమె శీలాన్ని రక్షించే బాధ్యత తీసికొనగల మహితాత్ముడు. నారాయణుడైనా, సూర్యనారాయణుడైనా 
తత్త్వతః ఒక్కడే. “ఏకం సత్‌ విప్రాః బహుధా వదస్తి కదా! అటువంటి భేదం లేని భక్తితో (ద్రౌపది సూర్యుడికి నమస్కరించింది. 
అనన్యచింతతో స్మరించిన ఆమెయొక్క యోగక్షేమం వహించవలసిన బాధ్యత ఆ భగవానుడిదే! (సంపా.) 


వ. అనుచుం గేలు మొగిచిన. 109 


తాత్పర్యం: అంటూ చేతులెత్తి నమస్కరించగా. 


క. తరణియు దుఖితయగు న । త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి 
స్ఫురణాఢ్యు నొక్కరక్కసు( । గరుణారమనస్ము( డగుచు గ్రక్కున బనిచెన్‌. 110 


ప్రతిపదార్థం: తరణియున్‌= సూర్యుడునూ; కరుణా(ర్ణ మనస్కు(డు+అగుచున్‌= దయారసంతో తడిపిన మనస్సుకలవాడై; 
దుఃఖిత+అగు+దుఖంతోఉన్న; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; కాచుటకున్‌= రక్షించుట కొరకై; అతి+ఉద(గ్ర భుజావిస్సురణ+ఆఢ్యున్‌= 
మిక్కిలి అధికమైన భుజపరాక్రమంచేత గొప్పవాడైన; ఒక్క రక్కసున్‌= ఒక రాక్షసుడిని; (గ్రక్కునన్‌= వెంటనే; పనిచెన్‌= పంపాడు. 


తాత్పర్యం: (ద్రౌపది మొర విన్న సూర్యుడు దయాంతరంగంతో ఆమెను రక్షించటానికి బాహుబలాఢ్యుడైన ఒక 
రాక్షసుడిని పంపాడు. 
వ. వా(డునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుందై వచ్చి నిలిచె. 111 


ప్రతివదార్థం: వాండునున్‌= వాడుకూడా; పనిపూని= బాధ్యత స్వీకరించి; అంబరతలంబునన్‌= ఆకాశమార్గంలో; 
అదృశ్య+ఆకారుండు+ఐ= కనబడని రూపం కలవాడై; వచ్చి; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: ఆ రాక్షసుడు వెంటనే పనిపూని వచ్చి ఆకాశంలో ఎవరికీ కనబడకుండా ఆమెకు రక్షగా నిలబడ్డాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 211 

తే. ఇట్లు ప్రార్ధించి పాంచాలి యెట్టకేని । సింహబలు మందిరం బల్ల జేర నరిగి 
యొల్లంబోవుచు బెబ్బులి యున్న పొదరు । సొచ్చు లేడి చందంబున. జొచ్చుటయును. 112 
ప్రతిపదార్థం: ఇట్లు ప్రార్థించి= ఇట్టా వేడికొని; పాంచాలి= (ద్రౌపది (సైరంధ్రి); ఎట్టకేనిన్‌= ఎట్లానో, ప్రయాసతో; సింహబలు 


మందిరంబు= కీచకుని నివాసభవనం; అల్లన్‌+చేరనరిగి= నెమ్మదిగా సమీపించి; ఒల్లన్‌+పోవుచున్‌= కలతపడుతూ; బెబ్బులి+ఉన్న 
పొదరు= బెబ్బులి ఉన్న పొదను; చొచ్చు లేడి చందంబునన్‌= (ప్రవేశించే లేడివలె; చొచ్చుటయును= (ప్రవేశించగా. 


తాత్సర్యం: ఇట్లా ప్రార్థించి, ప్రయాసపడుతూ సైరంధ్రి ఎట్లాగో కీచకుడి గృహాన్ని చేరి కలతపడుతూ, పెద్దపులి ఉండే 
పొదలోపలికి వెళ్ళే లేడివలె ఆ మందిరంలో (ప్రవేశించినంతనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 'బెబ్బులి యున్న పొదరు సొచ్చు లేడి చందంబుని అనేది జాతీయం. బలవంతులైన వారి ప్రయోజనాలకై 
నిస్సహాయులైనవారు బలి కావలసిన స్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంగా ఈ మాట వాడుతారు. ఈ ఉపమాలంకారం 
సందర్భోచితంగా సంతరించబడింది. తిక్కన ఉపమానాలన్నీ సామాన్య జనజీవన పరిధిలోనుండి ఎన్నుకొనబడటం గమనార్హం. 
'ఆంధ్రావళి మోదముం బొరయునట్టు' ఆయన చేసే రచనకు ఇది ఒక సహజాలంకారం. 


ఉ. అంబురుహాక్తి వచ్చు తెరు వారయం గీచకముఖ్యుం డప్పు తె 
ల్లంబుగ౯ జూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ముతా 
పంబును డిగ్గం ద్రావి, గరుపాటుచు నుత్కట సంభ్రమంబు హ 
ర్షంబు( బెనంగొనంగ నతిచంచలభావ పరీతమూర్తియై. 113 


ప్రతిపదార్థం: కీచక ముఖ్యుండు= కీచకులలో మొదట లెక్కించదగినవాడు, సింహబలుడు; అప్టు= అప్పుడు; అంబురుహ+అక్షి= 
కమలాల వంటి కనులుగల సైరంధ్రి; వచ్చు తెరువు= వచ్చే దారిని; ఆరయన్‌= తేరిపారగా; తెల్లంబుగన్‌+చూచి= స్పష్టంగా 
చూచి, ఉల్లము కలంకయున్‌= మనస్సులోని కలతనూ; వారక= ఎడతెగక; మేనన్‌+వెమ్ము= శరీరాన్ని తపింపచేసే; తాపంబును= 
విరహబాధనూ; డిగ్గన్‌+తావి= దిగమింగి; గరుపాయిచున్‌= గగుర్పాటు నొందుతూ; ఉత్కట సంభ్రమంబు= మిక్కిలి తొట్రుపాటు; 
హర్షంబున్‌= సంతోషం; పెనంగొనంగన్‌= ముప్పిరికొనగా (పెనవేసికొనగా); అతి చంచలభావ పరీతమూర్తి+ఐ= మిక్కిలి చాపల్యంతో 
పెనగొన్న మనస్సు కలవాడై. 


తాత్సర్యం: కీచకుడు సైరంధ్రి వచ్చే దారిని కనువిచ్చి స్పష్టంగా తేరిపార చూచాడు. మనసులోని కలతను శరీరంలోని 
ఆరని మదనతాపాన్ని దిగమింగుకొన్నాడు. గగుర్సాటుతో కూడిన ఆశ్చర్యం, సంతోషం పెనవేసికొనగా చపల స్వభావంతో 
కూడినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చిడిముడి పడుచు నెదురు చన(। గదంగుచు హారములు సక్కంగా. ద్రోచుచు మ 
ల్లడి గొనుచు దుర్విలాసం । బొడలికి నొడ6 గూర్చుచుండ నుగ్మలి యంతన్‌. 114 


ప్రతిపదార్థం: చిడిముడి పడుచున్‌= తొట్రుపాటు పడుతూ; ఎదురుచనన్‌= ఎదురుగా పోవటానికి; కడంగుచున్‌= ప్రయత్నిస్తూ; 
హారములు+చక్కంగాన్‌*త్రోచుచున్‌= మెడలో హారాలు సరిచేసికొంటూ; మల్లడి గొనుచున్‌= సుడులు సుడులుగా తిరుగుతూ; 
ఒడలికిన్‌= శరీరానికి; దుర్విలాసంబు= దుష్టమైన విలాసం; ఒడన్‌+కూర్చుచున్‌+ఉండన్‌= (ప్రదర్శిస్తూ ఉండగా; ఉగ్మలి= సైరంధ్రి; 
అంతన్‌= అప్పుడు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: కీచకుడు తొట్రుపాటు పడుతూ, ఎదురుపోవటానికి సమకట్టి, హారాలు సవరించుకొంటూ, శరీరం మీద 
ఉదాత్తంగాని శృంగార చేష్టలు ప్రదర్శిస్తూ నిలుచున్నాడు. అప్పుడు సైరంధ్రి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'దుర్విలాసం” అనేది సాభిప్రాయమైన ప్రయోగం. కీచకుడు రూపాభిమాని. హారాలు సవరించుకొనడం వంటివి చేశాడు. 
దుర్విదగ్దుడి హరం కాబట్టి దుర్విలాసం. 
ఠా యె లు 

వ. తత్రదేశంబునకుం జని. 115 
తాత్సర్యం: ఆ ప్రదేశానికి వెళ్ళి. 
తే. “దేవి తృష పుట్టి వారుణిదేర( బనుప । నరుగుదెంచితి. బోయింపు? డనిన నింతి 

నెమ్మొగంబున దృష్టులు నిలిపి, తమక । మడర నిట్లను నా కీచకాధముండు. 116 
ప్రతిపదార్థం: దేవి= సుదేష్టాదేవి; తృష పుట్టి= మద్యపు దప్పికగొని; వారుణి+తేరన్‌= మద్యం తెమ్మని; పనుపన్‌+అరుగుదెంచితిన్‌= 
పంపగా వచ్చాను; పోయింపుండు+అనినన్‌= పోయించండి అని అనగా; ఇంతి నెజ+మొగంబునన్‌= సైరంధ్రి అందమైన ముఖంమీద; 
దృష్టులు నిలిపి= చూపులు నిలిపి; తమకము+అడరన్‌= మోహం అతిశయించగా; ఆ కీచక+అధముండు= ఆ నీచుడైన కీచకుడు; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: 'సుదేష్టాదేవి దప్పికగొని మద్యం తీసికొని రమ్మని పంపగా వచ్చాను. పోయించరిడని సైరంధ్రి పలుకగా, 
మోహపరవశత్వంతో ఆమెను చూస్తూ ఆ నీచకీచకు డిట్లా అన్నాడు. 


విశేషం: సైరంధ్రి (ద్రౌపది) తలవంచుకొని ముక్తసరిగా మాట్లాడటం ఆమె స్వభావానికి ఉచితం. 


క. “దేవి తృష దీర్చ బూనితి; । వా వెలంది సహోదరుండ నగు నా తృష లీ 

లావతి! నీదు సరస సం । భావనమెయిం దీర్పకునికి పాడియె చెపుమా! 117 
ప్రతిపదార్థం: లీలావతి!= ఓ సౌందర్యవతీ!; దేవి= సుదేష్టాదేవి యొక్క; తృష+తీర్పన్‌+పూనితివి= దప్పిక తీర్చటానికి పూనుకొన్నావు; 
(కాని); ఆ వెలంది= ఆమె యొక్క; సహోదరుండన్‌+అగు= తమ్ముడనైన; నా తృషను= నా యొక్క దప్పికను; నీదు సరస 
సంభావనమెయిన్‌= నీ సరసమైన మన్నన చేత; తీర్పక+ఉనికి= తీర్చకుండా ఉండటం; పాడియె చెపుమా!= న్యాయమా చెప్పుము! 
తాత్పర్యం: 'ఓ సుందరాంగీ! మీ దేవి దప్పిక తీర్చటానికి పూనుకొన్న నీవు, ఆమె తమ్ముడనైన నా దప్పిక కూడా లి 
సరస సల్హాపాలతో తీర్చకుండటం న్యాయమా? చెప్పుము. 


నిశేషం: ఇక్కడ తృష= దప్పిక, కామము అనే అర్థాల మీద కవి ఇద్దరి చేతా మాట్లాడించి చమత్కరించాడు. ఒకరు కోరే అర్థం 
మరొకరికి తెలియజేశాడు. సుదేస్ల దాహం మదిరతో తీరుతుంది. కీచకుడి దాహం ఆమె సరస సంభావనతో చల్లారుతుంది. 


సీ, కాంతిదళ్మొత్తు నీ కడగంటి చూడ్మితో(। బొందంగానని మేను పొగులుటయును, 
దీపారు నీ పల్ము( దెల్లంబుగా విన(। గానని వీనులు గందుటయును, 
నింపగు నీ చెయ్వు లెలమిమై గొనియాడ(। గానని కోర్కులు గలగుటయును, 
సొగయించు నీ కేళి. దగిలి యానందంబు(। బొందంగానని మది గుందుటయును 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 213 
తే. బాయ, నాదగు జన్మంబు ఫలము నొంద । భావజన్ముని పూనిక పార మెయ్ట 
నన్ను బంటుగా నేలుము నలినవదన! । యింక నీ సిగ్గుదెర యోల మేల నీకు?” 118 


ప్రతిపదార్థం: నలినవదన!= పద్మంవంటి ముఖం కలదానా! సైరంధ్రీ!; కాంతి= కాంతి అనే గుణం; తళ్కొత్తు= (ప్రకాశించే; నీ 
కడగంటి చూడ్కితోన్‌= నీ క్రీగంటి చూపుతో; పొందన్‌+కానని మేను= కూడలేని శరీరం; పొగులుటయును= తపించటమున్నూ; 
తీపారు= తియ్యని; నీ పల్కున్‌= నీ మాటను; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; వినన్‌+కానని= విననోచని; వీనులు= చెవులు; 
కందుటయును= తాపం చెందటమున్నూ; ఇంపు+అగు= అందమైన; నీ చెయ్వులు= నీ చేష్టలు; ఎలమిమైన్‌= సంతోషంగా; 
కొనియాడన్‌+కానని= 'ప్రశంసించలేని; కోర్కులు= కోరికలు; కలగుటయును= కలత చెందటమున్నూ; సొగయించు= సొక్కింపచేసే; 
నీ కేళిన్‌+తగిలి= నీ శృంగార చేస్టలలో చిక్కి; ఆనందంబు= సంతోషం; పొందన్‌+కానని= పొందలేని; మది= మనస్సు; 
కుందుటయును= తపించటం; పాయన్‌= పోయేటట్టుగా; నాది+అగు జన్మంబు= నాయొక్క పుట్టుక; ఫలమున్‌+ఒందన్‌= 
ఫలించేటట్టు; భావ జన్ముని= మన్మథుని; పూనిక= ప్రయత్నం; పారము+ఎయ్డన్‌= అంచులు ముట్టేటట్లు (పరిపూర్ణమ య్యేటట్టు); 
నన్నున్‌ బంటుగాన్‌+ఏలుము= నన్ను నీ సేవకుడిగా పాలించుకొనుము; ఇంకన్‌= ఇకమీద; ఈ సిగ్గు తెర+ఓలము= సిగ్గు అనే 
తెరమరుగు; నీకున్‌+ఏల?= నీ కెందుకు? 


తాత్సర్యం: నీ కటాక్ష వీక్షణాలను పొందకపోవటంచేత కలిగిన దేహతాపాన్నీ, నీ తీయని పలుకులు వినలేకపోవటం 
చేత కలిగిన శ్రవణతాపాన్నీ, అందమైన నీ విలాస చేష్టలను ప్రీతితో మెచ్చలేని కోర్కెల వలన కలిగిన మదనతాపాన్నీ, 
నీతో రహస్య క్రీడలతో రమిస్తూ ఆనందం పొందకపోవటం వలన కలిగిన మనస్తాపాన్నీ పోగొట్టి నా జన్మ సఫలం చేసి 
నన్ను నీ బంటుగా స్వీకరించి పాలించుము. ఇక మీద కూడా ఈ సిగ్గు తెరల చాటుమాటుతనం ఎందుకు?” 


విశేషం: 1.'అగ్ని దగ్గరుండి, ప్రియురాలు దూరంగా ఉండి తాపం కలిగిస్తారు. అగ్ని దూరంగా పోతే ప్రియురాలు దగ్గరైతే తాపం 
తగ్గుతుంది" అనే లోకోక్తి (ప్రసిద్దం. సైరం(ధ్రిపై వలపు పెంచుకొన్న కీచకుడు మదనతాపంతో వేగిపోతున్నాడు. దానికి నాలుగు 
కారణాలను సీస పద్యపాదాలలో వరుసగా చెప్పాడు. మెరుపులవలె మెరిసే కడగంటి చూపులు పొందలేని శరీరం విరహతాపాన్ని 
పొందింది. ఇప్పుడు అట్టి చూపులు (ప్రసరింపచేయటానికి సమీపించింది కాబట్టి అది తగ్గిపోతుందని అతడి భావన. అట్లాగే 
వలపుమాటలు వినని చెవులు తాపాన్ని పొరదాయి, ఇప్పు డా వలపుమాటలవలన ఆ తాపం తగ్గుతుంది. వలపు చేష్టలను పొగడి 
కోరికలు తీర్చుకొనలేదని తాపం ఉండేది. ఆమెను పొంది సుఖం అనుభవించలేదని మనోవేదన ఉండేది. అవన్నీ నీవు దరిచేరటం 
వలన తగ్గి (తొలగి) పోతాయి-అని అన్నాడు. సీస పద్యపాదాలు అంత్యానుప్రాసంతో అలంకరించబడటం గమనించతగింది. 
కీచకుడి విరహతాపంలోని మాధుర్యగుణం. సాతత్య స్వభావం దానివలన ధ్వనించబడుతున్నది. 


2. సీస పద్య పాదాలలోని వాక్యాలు 'పాయన్‌' అనే (క్రియతో అన్వయించే ఒక (క్రమం ఇందులో ఉన్నది. తాపం 
క్రమంగా శరీరంలో, చెవులలో, కోర్కెలలో, హృదయంలో వ్యాపించగా అది మరల (క్రమంగా ఉపశమిస్తుందని సూచించబడింది. 
అంతేకాక తాపం తగ్గిన తరువాత కలిగే ఫలితాంశాలను నాల్గింటిని ఎత్తుగీతిలో తిక్కన చెప్పాడు. అవి - ఆమె కటాక్షం వలన 
జన్మసఫలం కావటం; వలపు మాటలు వినటం వలన మన్మథభావం పరిపూర్ణం కావటం, అందమైన ఆమె వలపు చేష్టలతో 
పెల్లుబికే కోర్కెల వలన కలిగే తృప్తి వలన ఆమెకు బంటుగా వశుడై పోవటం, సుఖకేళితో ఆనందం పొంది సిగ్గుతెరలు లేకుండా 
చనువుతో మెలగటం కలుగుతుందట! ఇందులో అందమైన ఒక [క్రమం ఉన్నది. నలినవదన అన్నప్పుడు ఉపమాస్పృహ, సిగ్గుతెర 
యోలము అన్నప్పుడు రూపకస్సూర్తి రాణించాయి. అలంకారాలు కాకపోయినా అలంకారాల అనుభూతిని కలిగించే సూక్తివైచి త్రి 
ఇది. 


3. సంకల్పం అనే మదనావసకు తిక్కన క్రమవికాసాన్ని కలిగిసూ, ఈ పద్యంలో ఒక పరిణత సతిని చిత్రించాడు. 
యఖ థి 
రసాభ్యుదయ శిల్పంలో ఇది ప్రతిభావంతమైన ప్రయోగం. (సంపా) 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనవుడు. 119 
తాత్పర్యం: అనగా. 


తే. చెలువ యప్పలుకులు పెడ చెవుల. బెట్టి । ధీర గావున విగతవికార యగుచు 
“మదిర వోయింపు( డద్దేవి యెదురుచూచు । నలుగు( దడవైన మగుడ( బోవలయు'ననిన. 120 


ప్రతిపదార్థం: చెలువ= సైరంధ్రి; ఆ+పలుకులు= కీచకుని మాటలు; పెడచెవులన్‌+పెట్టి= పట్టించుకొనకుండా; ధీర+కావునన్‌= 
ధీరురాలు కాబట్టి; విగతవికార+అగుచున్‌= ఎటువంటి చాంచల్యం లేనిది జొతూ; ఆ+దేవి= ఆ సుదేష్టాదేవి; ఎదురుచూచున్‌= 
ఎదురుచూస్తుంటుంది; తడవు+ఐనన్‌= ఆలస్యమైతే; అలుగున్‌= కోపపడుతుంది; మగుడన్‌= మరల; పోవలయున్‌= వెళ్ళిపోవాలి; 
మదిర+పోయింపుండు= మద్యం పోయించండి; అనినన్‌= అనగా. 


తాత్పర్యం: కీచకుడి మాటలను ద్రౌపది లక్ష్యపెట్టక, ధీరురాలుకాబట్టి ఎటువంటి వికారానికీ లోనుకాకుండా ఉండి, 
'త్వరగా మద్యం పోయించండి. ఆలస్యమైతే దేవి కోపిస్తుంది. నేను శీఘ్రంగా వెనుకకు వెళ్ళాలి” అని అనగా - (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: (ద్రౌపది తన ముఖభావాలను కనబడనీయకుండా గంభీరంగా మాట్లాడింది. 


చ. “మదిర సుదేష్టపాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం 

పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కంగ నాను మీవు; నీ 

వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము బె 

ట్టిదు( డగు కాము తూపుల. దొడింబడకుండ(గ( గావు మిత్తటిన్‌. 121 
ప్రతిపదార్థం: మదిరన్‌= మద్యాన్ని; సుదేష్లపాలికిన్‌= సుదేష్లవద్దకు; ఒక మా(త్రన్‌+అ= ఒక రెప్పపాటుకాలంలోనే; ఒడ్డచేతన్‌= 
ఇతరులచేత; పుచ్చెదన్‌= పంపుతాను; ఇంపు+ఒదవెడు+అట్టి= ఆనందాన్ని కలిగించే; దీని చవి= ఈ మద్యం రుచిని; ఉల్లము= 
మనస్సు; సొక్కంగన్‌= పరవశమయ్యేటట్టు; ఈవు+ఆనుము= నీవు (త్రాగుము; నీ వదన సరోజ సౌరభము= నీ ముఖకమలం 
యొక్క సుగంధం; అవారణన్‌= అడ్డులేకుండా; నన్నును= నన్నుకూడా; క్రోలనిమ్ము= త్రాగనిమ్ము; బెట్టిదుండు+అగు= క్రూరుడైన; 
కాముతూపులన్‌= మన్మథుడి యొక్క బాణాలకు; తొడిన్‌+పడక+ఉండంగన్‌= తొట్రుపాటు; ఈ+తజిన్‌+కావుము= ఇప్పుడు 
కాపాడుము. 
తాత్పర్యం: “నేను మద్యాన్ని అక్క సుదేష్లకు ఇతరుల ద్వారా ఇప్పుడే పంపుతాను. నీవు ఈ మద్యం (త్రాగి, ఈ వేళ నీ 
ముఖపద్మం లోని మంచి వాసనను నన్ను (త్రాగనిచ్చి, నా మదనతాపాన్ని పోగొట్టి రక్షించుము. 


క. కరితురగ రథసమితి. బొం । పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్‌ 
సరసిరుహవదన! నీవ కు । దురుగా నొనరించెదం గుతూహల మెసంగన్‌. 122 
ప్రతిపదార్థం: సరసిరుహ+వదన!= పద్మం వంటి ముఖంగల ఓ సైరంద్రీ!; కరి, తురగ, రథసమితిన్‌= ఏనుగులు, గుర్రాలు, 


రథాల సమూహంతో; పొంపిరి+పోయెడు= అతిశయించే; నాదులక్ష్మి= నా సంపద యొక్క; పెంపునకున్‌= అతిశయానికి; ఎల్లన్‌= 
అంతటికి; నీవు+అ కుదురుగాన్‌= నీవే ఆధారంగా; కుతూహలము+ఎస(గన్‌= ఆనందం నిండగా; ఒనరించెదన్‌= చేస్తాను. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 215 
తాత్సర్యం: ఓ పద్మముఫీ! చతురంగబలాలతో పెంపారే నా సంపద కంతటికీ కుతూహలంతో నిన్నే కుదురుగా 
రాణిని చేస్తాను. 


క. రుచిర మణి భూషణంబులు । నుచిత విహారప్రకార యోగ్యాగార 
ప్రచయము సుందరగణికా । నిచయము నొప్పించువాండ నీకుం దరుణీ! 123 
ప్రతిపదార్థం: తరుణీ!= ఓ వనితా!; నీకున్‌= (సైరంధికి); రుచిరమణిభూషణంబులు= అందమైన మణులతో చెక్కబడిన 


ఆభరణాలు; ఉచిత= తగిన; విహార (ప్రకార= క్రీడించటానికి; యోగ్య+అగార ప్రచయము= తగిన ఇళ్ల సముదాయం; సుందర 
గణికానిచయమున్‌= అందమైన వేశ్యల సమూహాన్ని; ఒప్పించువాడన్‌= సమకూర్చి ఇస్తాను. 


తాత్సర్యం: ఓ సైరంధ్రీ! నీకు అందమైన మణిహారాలను, విలాస గృహాలను, పరిచారికలుగా వేశ్యాసమూహాలను 
పుష్కలంగా సమకూర్చి ఇస్తాను. 
నిశేషం: గణికా సంచారం మందిరానికి అందం. వారు అలంకరణలోనూ, తదితర పరిచర్యలలోనూ నేర్పరులు. నాట్య సంగీత 
విన్యాసాలతో రాణి మనస్సు రంజింపజేస్తారు. 
క. నా కులకాంతల నెల్లను । నీకుం బనిసేయం బనిచి నెయ్యంబున నే 
నీ కనుసన్నన మెలంగెద | నే కార్యంబైన నడుపు మీవ తగంగన్‌.' 124 
ప్రతిపదార్థం: నా కులకాంతలను= నా భార్యలను; ఎల్లను= అందరినీ; నీకున్‌= నీకు; పని+చేయన్‌+పనిచి= సేవలు చేసేందుకు 
ఆజ్ఞాపించి; నెయ్యంబునన్‌= (ప్రేమతో; నేన్‌= నేను; నీ కనుసన్నన్‌+అ= నీ కనుసన్నలలోనే; మెలలౌదన్‌= తిరుగుతాను; ఏ 
కార్యంబు+ఐనన్‌= ఏ పని అయినా; ఈవు+అ= నీవే; తగంగన్‌= సరిగా; నడుపుము= జరుపుము. 
తాత్సర్యం: నా భార్యల నందరినీ నీ దాసీజనంగా చేసి, స్నేహంతో నేను నీ కనుసన్నలలో మెలగుతాను. అన్ని పనులు 
నీవే నడిపించుము. (సర్వాధికారాలు నీ కిస్తాను).' 
విశేషం: సాధారణ స్రీలు కోరుకొనే ఆభరణాలు, రథగజతురగాది సంపదలు, విలాసవస్తువులు కల్పిస్తానని చెప్పి కీచకుడు 
సైరంధ్రిని తనవశం చేసికొనజూస్తున్నాడు. తన భార్యలను అందరినీ తనకు దాసీలనుగా చేస్తానంటే సైరంధ్రి లోబడుతుందని 
ఆ నీచుడి ఆలోచన. ఇవి మోహావేశపు పలుకులు. 
వ. అనుచు సింహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు తమకంబున( దన్నుందా నెఖుంగక 
పయింబడి పట్టుకొనిన. 125 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ సింహబలుండు= కీచకుడు; తన అంతరంగంబునన్‌= తన మనస్సులో; అంతకున్‌+అంతకున్‌= 


క్షణక్షణానికి; అగ్గలించు= అధికమవుతున్న; తమకంబునన్‌= మోహంతో; తన్నున్‌+తాను+ఎణుంగక= ఒడలు మరచి; పయిన్‌+పడి= 
సైనబడి; పట్టుకొనినన్‌= ఒడిసి పట్టగా. 


తాత్సర్యం: అంటూ కీచకుడు మోహావేశపరవశుడై తన ఒడలు మరచి సైరంధ్రిపైబడి ఒడిసి పట్టగా. 


క. తనుం గాచి వెనుక వచ్చిన । దనుజు మహాబలము తనదు తనువొందిన, నా 
తని చే విదిల్లి రభసం । బున దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్‌. 126 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ద్రుపదపుత్రిక= (ద్రౌపది; తనున్‌= (సైరంధ్రిని); కాచి= రక్షించి; వెనుకన్‌+వచ్చిన= వెంబడించి వస్తున్న; దనుజు 
మహాబలము= రాక్షసుడి యొక్క అధికశక్తి తనదు తనువు= తన శరీరం; ఒందినన్‌= (ప్రవేశించగా; ఆతని చే= కీచకుడి చేతిని; 
విదిల్చి= ఒక్కుమ్మడిగా విదిలించుకొని; రభసంబునన్‌= వేగంగా; తద్‌+మందిరము= ఆ ఇంటినుండి; వెడలెన్‌= బయటపడింది. 


తాత్సర్యం: తనకు రక్షకుడుగా తన వెంబడి వస్తున్న రాక్షసుడి అధికశక్తి సైరంధ్రి నావహించగా ఆమె కీచకుడి చేతిని 
గట్టిగా విదిలించి, వేగంగా ఆ ఇంటినుండి బయటికి వచ్చింది. 


వ. ఇట్లు ద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు మరలి చూచి భయభ్రాంతయై 
'యెవ్వలనికిం బోదునో' యని తలంచి, దైవయోగంబున విరాటుం డప్పుడు గొలువునికింజేసి తత్సభా 
భాగంబు దెసకు వెసం బాటినం, గామాయత్తచిత్తుండును, గర్వోన్మత్తుండును గావున జనసమూహంబు 
సరకుసేయక రహస్యప్రకాశవిభేదవిచారంబు దక్కి, 127 

ప్రతిపదార్థం: ఇట్టు+త్రోచిపోయినన్‌= ఈ విధంగా విదిలించి సైరంధ్రి వెళ్లగా; కీచకుండు; వెనువెంటన్‌= వెంబడించి; తగిలినన్‌= 
తరుమగా; ఆ+మగువయున్‌= ఆ సైరంధ్రియూ; మరలి చూచి= వెనుదిరిగి కనుగొని భయ(ఖాంత+ఐ= భయపడి; 
ఏ+వలనికిన్‌+పోదునో అని= ఏ మూలకు వెళ్ళాలా? అని; తలంచి= ఆలోచించి; దైవయోగంబునన్‌= అదృష్టవశాత్తు; విరాటుండు; 
అప్పుడు; కొలువు= సభ తీర్చి; ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; తద్‌+సభాభాగంబుదెసకున్‌= ఆ సభవైపునకు; వెసన్‌+పాటీనన్‌= 
వేగంగా పరువెత్తగా; కామ+ఆయత్తచిత్తుండును= ్రీవాంఛతో నిండిన మనస్సు కలవాడూ; గర్వ+ఉన్మత్తుండును= గర్వంచేత 
మత్తెక్కి పొగరుపట్టినవాడూ; కావునన్‌; జన సమూహంబున్‌ సరకు+చేయక= జనుల గుంపును లెక్కచేయక; రహస్యప్రకార 
విభేద విచారంబున్‌+తక్కి= గుట్టు రట్టు బౌతుందనే ఆలోచన కూడా లేకుండ. 

తాత్సర్యం: ఈ విధంగా సైరంధ్రి తనను విదిలించి వెళ్ళిపోగా, కీచకుడు వదలక ఆమెను వెంబడించాడు. భయంతో 

పరుగు తీసి, ఎక్కడికి పోవాలో తెలియక, అదృష్టవశాత్తు విరాటమహారాజు అప్పుడు కొలువు తీర్చి ఉండటం చూచి 

ఆమె ఆ సభలోకి ప్రవేశించింది. కామంతో కళ్ళు మూసికొనిపోయిన ఆ గర్విష్టి కీచకుడు జనాలను లెక్క పెట్టక, గుట్టు 
రట్టు అవుతందనే సంగతి కూడా మరచిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కీచకు(డు ద్రౌపదిం బట్టుకొనుటకు వెంట(దగులుట (సం.4-15-7) 


(ఈక 


సమదవారణము జంగమలత వెనుకొని | సరభసంబున( బట్ట జనువిధమున( 
గ్రూరదానవుండు భూచారి నిర్ణరకాంత(। బొదువ రయమ్మునం బోవుభంగి 
ఘోర గృధ్రము సుకుమార నాగాంగన(। బటుగతి నొడియంగ6 బాటు కరణి 
బ్రబల బిడాలంబు బాలశారిక మీ(ద | నడరి సత్వరముగ నరుగుమాడ్కి 


తే.  సింహబలు( డత్యుదగ్రతం జిగురుబోండి | పజ్జంగడువడి. దగిలి కోపంబు గదుర 
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రనృత్తి। గొంకు కొసరించుకయు లేక కూలందాంచె. 128 


ప్రతిపదార్థం: సమదవారణము= మదించిన ఏనుగు; జంగమలతన్‌= కదలి నడిచే తీగను; వెనుకొని= వెంబడించి; సరభసంబునన్‌= 
వేగంగా; పట్టన్‌+చనువిధమునన్‌= పట్టటానికి వెళ్ళినట్టు; (క్రూరదానవుండు= భయంకర రాక్షసుడు; భూచారి= భూలోకంలో 
తిరిగే; నిర్ణరకాంతన్‌= దేవతాస్త్రీని; పొదువన్‌= పట్టుకోవటానికి; రయమ్మునన్‌= వేగంగా; పోవుభంగిన్‌= వెళ్ళునట్టు; ఘోరగ్నధ్రము= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 217 
భయంకరమైన (గ్రద్ద; సుకుమార నాగ+అంగనన్‌= సున్నితమైన నాగవనితను; పటుగతిన్‌= గట్టిగా; ఒడియంగన్‌= పట్టుకొనటానికి; 
పాయికరణిన్‌= పరుగెత్తేటట్టు; ప్రబల బిడాలంబు= బలమైన గండుపిల్లి; బాలశారికమీ(దన్‌= చిన్నగోరువంక మీదికి; అడరి= 
అతిశయించి; సత్వరముగన్‌= వేగంగా; అరుగుమాడ్కిన్‌= వెళ్ళునట్టు; సింహబలుండు= కీచకుడు; అతి+ఉద[గ్రతన్‌= మిక్కిలి 
గర్వంతో; చిగురుబోండి పజ్జన్‌= సైరంధ్రి వెనుక; కడువడిన్‌= మిక్కిలి వేగంగా; తగిలి= వెంబడించి; కోపంబు కదురన్‌= కోపంరాగా; 
ఒడిచి తలపట్టి= ఎగసి నిపుణంగా సిగపట్టి; తిగిచి= లాగి; మహా+ఉ(గ్రవృత్తిన్‌= మిక్కిలి భయంకరంగా; కొంకుకొసరు+ఇంచుకయున్‌ 
లేక= వెనుకంజ కాస్త కూడా లేకుండా; కూలన్‌+తాంచెన్‌= నేలపై పడేటట్టు తన్నాడు.(త్రోశాడు). 


తాత్పర్యం: మదపుటేనుగు నడిచే తీగను వేగంగా పట్టబోయినట్టు. రాక్షసుడు భూలోకానికి వచ్చిన దేవకాంతను 
త్వరగా పట్టబోయినట్టు. పెద్ద (గ్రద్ద యాడుపామును వేగంగా ఒడిసి పట్టటోయినట్టు, గండుపిల్లి గోరువంక పిల్ల మీదికి 

యు నలి యలు యలు యు ౧M (30) ౧? 
దురుసుగా దూకి, పట్టటానికి పరుగెత్తినట్టుగా కీచకుడు మిక్కిలి కోపంతో కోమలాంగి అయిన ద్రౌపది వెంటబడి 
పరుగిడి ఎగసి జుట్టుముడిపట్టి లాగి, ఏమాత్రం జంకుగొంకు లేకుండా నేల బడ(ద్రోశాడు. (పడతన్నాడు.) 


విశేషం: 1. అలం: మాలోపమ, ఉల్లేఖం. క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. 


2. మూలంలో కంటె తిక్కన ఈ సన్నివేశాన్ని సహజసుందరంగా చిత్రించాడు. ఎట్టాగంటే - మూలంలో కీచకుడు 
మొదట ఆమెకుడిచేయి పట్టుకొన్నాడు. ఆమె విదిలించి కొట్టింది. అతడు అంతటితో ఆగక ఆమెను పట్టుకొనటానికి యత్నించి 
పైటను చిక్కించుకొన్నాడు. ఆమె నిట్టూర్పులు నిగుడిస్తూ వేగంగా విదిలించి కొట్టింది. అతడు మొదలు నరికిన చెట్టువలె 
నేలమీద పడ్డాడు. అప్పుడు ఆమె భయంతో పరుగెత్తి రాజూ, యుధిష్టిరుడూ ఉన్న సభలో (ప్రవేశించి శరణువేడింది. 


“తాం కీచకః ప్రధావన్తీం కేశపాశే పరామృశత్‌ 
అథైనాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదావధీతో (సం.4.15.7) 


వేగంగా పరుగెత్తుతున్న (ద్రౌపదిని కీచకుడు వెన్నంటి జడపట్టుకొని, రాజు చూస్తూ ఉండగానే, నేలమీద పడవేసి కాలితో తన్నాడు. 
ఇది మూలకథనం. తిక్కన దీనిని మార్చి నహజత్వాన్నీ, జౌచిత్యాన్నీ పోషించాడు. తిక్కన తీర్చిన కీచకుడు ఆమె 
చేయిపట్టుకొనబోవలేదు. మదనావేశంతో ఆమెను కౌగిలించుకొనబోయాడు. (పైనబడి పట్టుకొన్నాడట). ఆమె (దనుజదత్తబలంతో) 
అతడిని త్రోసిందట. అతడు ఆమె కొంగుపట్టుకొనటం, ఆమె (తోయటం, అతడు విరిగినచెట్టువలె నేలపై పడటం తిక్కన 
తీసివేశాడు. సైరంధ్రి అతడిని త్రోసి, త్వరగా పరుగెత్తింది. అతడు వెన్నంటాడు. ఈ సారి అతడు పట్టుకొంటే కీడుమూడుతుందని 
భావించి విరాటుడి సభవైపు పరుగెత్తటం మొదలుపెట్టింది. కాని, మూలంలో చెప్పబడినట్లు అప్పటికి రాజును శరణు వేడలేదు. 
రాజుముందే కీచకుడు సైరంధ్రిని కొప్పుపట్టి లాగి పడవేసి ఆమెను కాలితో తన్నినట్టు సంస్కృత భారతం. ధూర్తుడైన కీచకుడి 
కది సహజం. కాని, (ద్రౌపది పాదహతి పొందినట్లు చెప్పటం తిక్కనకు ఉచిత మనిపించలేదు. అందుకే - నిపుణంగా 'కూలందాం 
చెన్‌ - అని తెలుగులో చెప్పాడు. కూలబడేటట్టుగా తాచాడని దానికి అర్థం. కూలబడగా (కూలబడినతరువాత) తాటాడనే 
అర్థం దూరాన్వయం జౌతుంది. తెలుగులో తాయ” అనే క్రియకు విసరివేయు, కొట్టు, పాదంతోతన్ను, అదుము, అణగత్రాక్కు 
అనే అర్థాలున్నాయి. కాబట్టి ఒక చేత్తో జుట్టుముడిపట్టిలాగి, మరొక చేత్తో ఆమెను కొట్టి, నేలకు విసరివేసినట్టు అర్థం చెప్పే 
అవకాశం తిక్కన కల్పించాడు. 158వ పద్యంలో కీచకుడు వెనుకం గూడగ ముట్టి పట్టికొని తన్నెన్‌' అని (ద్రౌపది (సైరంధ్రి) 
సుదేష్లతో చెప్పింది. 'తన్నెన్‌ అనే (క్రియకు కొట్టు, పాదంతో తాడించు అనే రెండర్భాలున్నాయి. తిక్కన తెలుగు (క్రియలు వాడి 
జొచిత్యం పోషిస్తాడన్నదానికి ఇదొక ఉదాహరణం. 'కూల(దాణెన్‌ అన్నప్పుడు నేలమీద పడేటట్టు త్రోశాడనీ లేక తన్నాడనీ అర్థం 
చెప్పుకొనవచ్చును. పాదతాడనం తెలుగులో చెప్పబడలేదు. అది తిక్కన పాటించిన జౌచిత్యం. మరొక విశేషం. 257వ పద్యంలో 
కీచకుడే 'అట్టు ద్రోవనో అని అన్నాడు. ఈ (ప్రతిలో ఆ పాఠమే ఉన్నది. 'తాపన్‌', 'తన్నన్‌ అనే పాఠాంతరాలు కూడా ఉన్నాయి. 
దీనిని బట్టి తిక్కన తాను చేసిన జౌచిత్యాన్ని పరోక్షంగా పలుచోట్ల సమర్థించుకొన్నాడు కూడా. ఆమె శరీరంలో సూర్యవరంతో 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాక్షసబలం నిక్షిప్తమై ఉండటం చేత ఆమె వేగంగా పరుగెత్తింది. ఆమెను అందుకొనటం అతడికి అంత తేలిక కాలేదు. కసికొద్ది 
ఆమెను వెన్నంటిన కీచకుడు ఎంతో ప్రయత్నం చేసి ఆమె కొప్పును పట్టుకొని వెనుకకు లాగాడు. వేగంగా ముందుకు పోతున్న 
మనిషిని ఒక్కసారి జుట్టుపట్టి లాగి కొట్టి త్రోస్తే కుప్పగూలటం సహజం. అటువంటి సహజ సన్నివేశాన్ని తిక్కన చిత్రించాడు. 


3. పరుగెత్తే సన్నివేశాన్ని చలనచిత్రంగా వర్షించటం తిక్కన వర్షనాశిల్పం. ఉపమాలంకారాలను వరుసగా నాలుగింటిని 
వాడి అప్పటి ఆ పాత్రల స్వభావదశా విశేషాలను ధ్వనింపచేశాడు. 1. మదించిన ఏనుగు నడుస్తున్న తీగను వేగంగా తుండంతో 
పెనవేసి పట్టుకొనాలనుకొంటుంది. లత అబల, మదించిన ఏనుగు ధూర్తం. (ద్రౌపదిని బాహువులతో కబళించాలని మదించినవాడి 
ప్రయత్నం. అందులో అతడి బలగర్వం విఫలమయింది. 2. ఆమె అతడి చేతికి చిక్కలేదు. బలగర్వితుడు రాక్షసుడివలె 
తయారయ్యాడు. విజాతిప్రీ అయిన నిర్ణరకాంతను పొదివి (రెండు బాహువుల మధ్య ఇరికించి) కౌగిలించిపట్టుకొనాలని యత్నించాడు. 
అతడు కాముకుడు, వెనుకాడనివాడు. ఆమె విముఖురాలు, భీతురాలు. అదీ సఫలం కాలేదు. 3. ఆమె ఆడునాగువలె సూటిగా 
పరుగెత్తకుండా వంకర టింకరలుగా పరుగెత్తుతుండవచ్చును. వెంటాడే వారినుండి తప్పించుకొనే పద్దతులలో అది ఒకటని 
ప్రసిద్దం. పెద్ద (గ్రద్ద పామును వీలునుబట్టి గట్టిగా ఒడిసిపట్టటానికి ప్రయత్నిస్తుంది. కీచకుడు ఆ పద్దతిని వాడాడు. ఆమె కొప్పు 
చిక్కింది. 4. గండుపిల్లి వెనకనుండి ఎగిరిదూకి గోరువంక పిల్ల గొంతు పట్టుకుంటుంది. అట్లాగే కీచకుడు కుప్పించి ఎగసి 
(ఎడరి) ఆమె కొప్పును పట్టిలాగాడు, తన్నాడు. ఆ పట్టు యొక్క తీవ్రతకు ఆమె పడక తప్పలేదు. తిక్కన సీసపద్యపాదాలలో 
నాలుగంశాలు చెప్పాడంటే, ఎత్తుగీతిలో యథాసంఖ్యాలంకారాన్ని ప్రయోగిస్తా డన్నమాటే! కీచకుడు అత్యుగ్రతతో వెన్నాడటం 
మొదలుపెట్టి మహోగ్రవృత్తితో ఆమెను కూల(త్రోశాడట! సైరంధ్రి తనను తిరస్కరించి త్రోసివేయటం వలన కలిగిన అవమానంతో 
అతడి యందు కలిగింది క్రోధం. అది తారస్థాయిలో ఉంటే ఉగ్రత. ఇది కలిగినప్పుడు మదించిన ఏనుగువలె వెన్నంటి పరుగెత్తాడు. 
ఆ తరువాత (క్రోధం ద్విగుణీకృతమైంది. (కోపంబు గదుర) రాక్షసుడివలె వ్యవహరించాడు. ఆపైన (గద్దవలె ఆమెను ఒడిచి 
కొప్పును పట్టాడు. చివరి దశ అయిన మహోగ్రవృత్తితో జంకుగొంకు లేకుండా కూలదోశాడు. సీస చరణాలలోని మానసిక 
దశలకూ ఎత్తుగీతిలోని [క్రియాదశలకూ (క్రమాన్వయం కుదరటం అలంకార శిల్పం. అదే యథాసంఖ్యాలంకారం. (ద్రౌపదిని 
వెన్నంటిన ఆ దృశ్యాన్ని అనేక విధాలుగా వర్ణించటం వలన ఉల్లేఖాలంకారం కూడా గమ్యమానం జొతున్నది. భీము డీ దృశ్యాన్ని 
గమనించాడు. కీచకుడి మహో గ్రవృత్తికి (ప్రతిక్రియగా భయంకరాకారతను (ప్రదర్శించాడు. (134 పద్యం) తులనాత్మకపద్య 
రచనా శిల్పం తిక్కన నైజం. (సంపా.) 


వ. అట్టియెడంబాంచాలీ రక్షకుండైన రాక్షసుం డతని డొల్లవ్రేసిన. 129 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; పాంచాలీ రక్షకుండు+ఐన= (ద్రౌపదిని రహస్యంగా రక్షించేవాడైన; రాక్షసుండు; 
అతనిన్‌= కీచకుడిని; డొల్లవ్రేసినన్‌= పడద్రోయగా. 


తాత్సర్యం: (ద్రౌపదిని కాపాడటానికి (సూర్యప్రేరితుడై) ఆమె వెంటనంటి తిరిగే రాక్షసుడు ఆ సమయంలో కీచకుడిని 
నేలపైపడతోశాడు. అప్పుడు. 


క. కీచకుండు వ్రేటుపడి తన । నీచపుదశ యొరు లెటుంగ నేరకయుండన్‌ 
లేచి వెనుక జిని విస్మయ । గోచరు(డై యసురకతన. గుంఠితుండగుచున్‌. 130 


ప్రతిపదార్థం: కీచకు(డు; వ్రేటుపడి= దెబ్బతిని; తన నీచము+దశ= తన అథమస్థితిని, తనకు జరిగిన అవమానాన్ని; 
ఒరులు+ఎణుంగ నేరక+ఉండన్‌= ఇతరులు తెలిసికొనకుండా ఉండాలని; లేచి= పైకి లేచి నిలబడి; వెనుకన్‌+చని= వెనుతిరిగి; 
విస్మయగోచరు(డు+ఐ= ఆశ్చర్యానికి లోనై; అసురకతనన్‌= రాక్షసుడి వలన; కుంఠితుండు+అగుచున్‌= భయపడిన (మొక్కవోయిన) 
వాడౌతూ. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 219 
తాత్పర్యం: |ద్రౌపదీసంరక్షకుడైన రాక్షసుడిచేత కీచకుడు కొట్టబడి తనదీనమైన స్థితిని ఇతరులు తెలిసికొనకుండా 
వెంటనే లేచి, రాక్షసుడి కారణంగా [ద్రౌపదివెంటబడక వెనుతిరిగి మొక్కవోయినవాడౌతూ (తరువాతి వచనంతో 
అన్వయం.) 


విశేషం: జీవితంలో మొదటిసారి ఎదురుదెబ్బతిన్న గర్యోన్నతుడు పొందే చిన్నతనం మొక్కవోవటం - లేదా - కుంఠితుడు 
కావటం. ఆయుధం మొక్కవోవటం వంటి దిది. భావి మరణానికి మొదటి సూచన. (సంపా.) 


వ. ఒడుపు దప్పిన మహానాగంబునుం బోలె నిట్టూర్పు నిగుడ నిట్టలంబగు కోపంబు పెల్లున మల్లడిగొనుచుండె; 
నయ్యవసరంబున. 131 


ప్రతిపదార్థం: ఒడుపు+తప్పిన= పట్టు తప్పిన; మహానాగంబునున్‌+పోలెన్‌= పెద్ద పామువలె; నిడు+ఊర్చు నిగుడన్‌= దీర్భశ్వాసలు 
(బుసలు) కలుగగా; ఇట్టలంబు+అగు= గొప్పదైన; కోపంబు పెల్లునన్‌= కోపాతిశయంచేత; మల్లడిగొనుచుండెన్‌= లోలోన 
కుతకుతలాడుతూ ఉన్నాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: పట్టుదప్పిన పెద్దపామువలె బుసలు కొట్టుతూ, కోపం ఎక్కువగా కీచకుడు లోలోన ఉడికిపోతున్నాడు. ఆ 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తానును నన్నయు నయ్యా, స్థానమ్మున నుండి పవనతనయు. డసహ్యం 
బైన మనోవల్లభ యవ । మానము, నా సింహబలుని మదజృంభణమున్‌. 132 


ప్రతిపదార్థం: పవనతనయు(డు= భీముడు; తానును= తానూ; అన్నయున్‌= ధర్మజుడును; ఆ+ఆస్థానమునన్‌+ఉండి= ఆ 
విరాటుని కొలువులో ఉండి; అసహ్యంబు+ఐన= ఓర్భుకొనలేని; మనస్‌+వల్లభ= ద్రౌపదియొక్క; అవమానమున్‌= భంగపాటును; 
ఆ సింహబలుని= ఆ కీచకుడి; మదజృంభణమున్‌= గర్వాతిశయాన్నీ. 


తాత్సర్యం: విరాటుడి కొలువులో అన్నతోగూడ కూర్చొని ఉన్న భీముడు (ద్రౌపదికి జరిగిన అవమానాన్నీ, కీచకుడి 
పొగరుబోతుతనాన్నీ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. కనుగొని కోప వేగమునం గన్నుల నిప్పులు రాల, నంగము 
ల్లనలంగ, సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రవ్ము నితాంతదంతపీ 
డనరట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త న 
ర్తన ఘటనా ప్రకార భయదస్సురణా పరిణద్ద మూర్తియై. 133 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కోపవేగమునన్‌= కోపభావం యొక్క తీవ్రత చేత; కన్నులన్‌= కన్నుల నుండి; నిప్పులు 
రాలన్‌= నిప్పులు రాలినట్టు ఎగ్రనికాంతులు కురియగా; అంగముల్‌+కనలంగన్‌= అవయవాలు వేడెక్కగా; సాంద్ర ఘర్మ 
సలిలంబులు= దట్టంగా చెమట బిందువులు; క్రమ్మన్‌= పట్టగా; నితాంత= ఆగకుండా; దంతపీడన= పండ్లు కొరకటంచేత; 
రటత్‌= చప్పుడు చేస్తున్న; ఆస్యరంగ= ముఖమనే రంగస్థలంపై; వికట= వంకలు తిరిగిన; (భ్రుకుటీ= బొమముడియొక్క; చటుల= 
కదలికవలన; ప్రవృత్త= ఏర్పడిన; నర్తన= నాట్యం యొక్క; ఘటనా= అమరిక యొక్క; ప్రకార= పద్దతి చేత; భయద= భయాన్ని 
కలిగించే; స్ఫురణా= (ప్రకాశం చేత; పరిణద్ద= రూపొందిన; మూర్తి+ఐ= ఆకారం కలవాడై. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీముడు కీచకుడి మద విజృంభణాన్ని చూచాడు. అతడి మనసులో కోపం తీవ్రంగా రేగటం వలన 
కన్నుల నుండి నిప్పులు రాలాయి. ఒడలంతా ఉడికిపోయింది. దట్టంగా చెమటబిందువులు (క్రమ్మాయి. కోపంతో 
ఎడతెగకుండా పండ్లు పటపట కొరకటం వలన ధ్వనిస్తున్న ముఖమనే రంగస్థలం మీద వంపులు తిరిగే కనుబొమల 
కదలికల వలన ఏర్పడిన నాట్యప్రదర్శన వైఖరిచేత భయంకరంగా రూపుదాల్చిన ఆకారం కలవాడై, 


విశేషం: 1. అలం: రూపకం, వృత్త్యనుప్రాసం. 


2. భీముడి కోపభావాన్ని అభినయ బంధురంగా రూపుగట్టించిన మంచి పద్యమిది. కోపం ఒక్కసారిగా వేగంగా 
ప్రజ్వరిల్లింది. జ్వలనం కోపస్వభావం. మనసులోని కోపపు మంట కళ్ళలో నుండి నిప్పులు రాలుస్తున్నది. కళ్ళు ఎర్రబడటం 
కోపంయొక్క మొదటి అనుభావం. భార్య కవమానం చేసినవాడిమీద పగతో కూడిన (క్రోధం భగ్గున మండింది. ప్రతీకారభావంతో 
ఒడలంతా వేడెక్కిపోయింది. తమ భార్యను అవమానిస్తుంటే చూడవలసివచ్చిందనే అప్పటి నిస్సహాయత వలన శరీరమంతా 
చెమటలు (కమ్మాయి. అంతటి అవమానం చేసినవాడికి తగిన శాస్తి చేయాలి. అతడిపై ప్రతీకారం తీసికొనాలి-అనే రోషం 
అతడిచేత పళ్ళు పటపట లాడింపజేసింది. కనుబొమలను అల్లల్లాడ చేయించింది. అది (క్రోధనర్తకి భయంకర నాట్యం చేస్తున్నట్టున్నది. 
పళ్ళ పటపటలు కాలి ఇనుపగజ్జెలు, కనుబొమల విన్యాసం నాట్యవైఖరులు, ముఖం నాట్యరంగం, కోపం భయంకరాకారంతో 
రూపుకట్టి తాండవించినట్లు భీముడు తన ఆకారాన్ని (ప్రదర్శించాడు. దాన్ని తిక్కన రూపకంలో రూపొందించాడు. తకార, రకార, 
టకారాల పునరావృత్తి వలన వృత్త్యనుప్రాసం రూపొంది రుద్రనాట్య లయ నినదించింది. ఓజోగుణ భూయిష్టమైన ఈ రచన 
తిక్కన 'రసాభ్యుచితబంధం”. ఓజోగుణంలో శబ్దగుణ స్వభావం ఈ పద్యంలోనూ, అర్థగుణస్వభావం రాబోయే పద్యంలోనూ 
ప్రదర్శించి శబ్దార్థ గుణ ప్రధాన రచన చేయగల ఉభయగుణఫ్రాఢిని నిరూపించాడు. కవిబ్రహ్మ. 

3. ఛందళ్ళిల్పం; “రతి, ఉత్సాహము, (క్రోధము, శోకము, హర్షము, ఆవేగము, సంభ్రమము, జొత్సుక్యము, భయము, 
ఉ(గ్రత - మున్నగు భావములు ఉత్కటావస్టయందు చిత్తద్రుతి హేతువులగును. కవిత్రయ మిట్టి భావముతోడనే చిత్తస్సందత్వరను 
వ్యంజింపవలసినపట్ట తరచు చంపకమాలావృత్తమును ప్రయోగించిరి. కీచకుడు రాజమార్గమున (ద్రౌపదిని. బరాభవించుటం 
దిలకించిన భీముని (క్రోధమును తిక్కన చంపకమునందే వర్లించెను. ఇదియు (క్రోధవేగముయొక్క సాత్తికాభినయమే. 
అజ్ఞాతవాసమున భీముడు తన |క్రోధోద్రేకమును సంయమించుకొనక తప్పదు. ఎంత సంయమించుకొన్నను అది శరీరము 
నందగపడకమానదు. అజ్ఞాతవాస వ్రతమున (క్రోధప్రకటనము కారాని కోపముయొక్క అనివార్యవ్యక్తిని తిక్కన వర్ణించెను.” 


“తిక్కన చంపకమున జగణములు ఇంచుమించుగా నన్నియు స్టగితములైనవి. శకలితములైన ఆ జగణముల 
యంగములు పూర్యోత్తర గణములకు. దగుల్కొని భగణ, సగణములు రూపొందినవి. 'కోపవేగమున. గన్నులు నిప్పులురాలి. 
'సాంద్రఘర్మసలిలమ్ములు (గ్రమ్మ' అను తీరున పద్యపూర్వార్ణమున గల భగణరూపమున నవరోహణము స్ఫుటమై యుత్‌ 
ఫ్లుతమగుచున్న హృదయగతిని అణచి శాంతము చేయు భీముని యత్నమును సూచించుచున్నది. అణచరాని యుత్‌ప్పతి 
“నితాంత. “ప్రవృత్త'. “ప్రకారి పదములందు తలయెత్తుచున్నది. అణంచబడిన యుత్‌ప్లుతి యంతయు ఆరోహణరూపము 
ధరించి పద్యము నుత్తరార్హము నందలి సగణావభాసమునకు గారణమైనది. 'వికట..మూర్తియై' అన్న వాక్యంబునందలి పదములు 
పెక్కు నగణరూపమున నున్నవి. అణంచరాని కోపము యొక్క వేగము భీముని [క్రమవర్రమాన భయంకరాకారమున పర్యవసించుట 
పద్యమందలి [(క్రమవర్షమాన వాక్య(ప్రమాణమునను గుర్తింపవచ్చును. “నితాంత.. ప్రకారము అక్షరఘుటనా (ప్రకారమున 
ప్రస్ఫుటమగుచున్నది. 'నితాంతదంతపీడనముని బిందుపూర్వక దంత్యాక్షరములు మర్షలధణంధణలు మొరయించుట. 
వికట(భ్రుకుటీచటుల (ప్రవృత్తనర్తనమున మూర్చన్య పరుషటకారవృత్తి (శ్రుతికటువులైన పదఘట్టనములను దలపించుట యక్షరములచే 
వర్ష్యవస్తుసాక్షాత్కారము చేయించు మహాశిల్పము.” 


-డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ (ఆంధ్ర మహాభారతము; ఛందళ్ళిల్పము. పు. 420-422) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 221 
నేలయు నింగియు( దాళముల్‌గా. జేసి | యేపున రేంగి వాయించి యాడం 
గులపర్వతంబులు గూల్లి యొండొంటితో. దాకంగ వీళమైం దన్ని యాడ, 
నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి; పలుచని రొంపి మై నలందికొనంగ, 
దిక్కులు నాలుగు నొక్క చోటికి దెచ్చి; పిసికి పిండలి సేసి పిడుచగొనంగ, 


(ఈక 


తే. మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ । నప్పళించుచు( బ్రకయకాలానలమున 
గండరించిన రూపంబు కరణి భీము€। డతి భయంకరాకారత నతిశయిల్లె. 134 


ప్రతిపదార్థం: నేలయున్‌, నింగియున్‌= భూమి, ఆకాశమూ; తాళముల్‌+కాన్‌+చేసి= తాళాలుగాచేసి; ఏపునన్‌, రేంగి= గర్వంతో 
పెట్రేగి; వాయించి+ఆడన్‌= వాయించి ఆడేటట్టుగా; కులపర్వతంబులు+కూల్చి= కులపర్వతాలను పడగొట్టి; ఒండు+ 
ఒంటితోన్‌+తా(కంగన్‌= ఒకదానితో ఒకటి డీకొనేటట్టు; వీ(కమైన్‌= పరాక్రమంతో; తన్ని+ఆడన్‌= తన్ని ఆడేటట్లుగా; ఏడు 
సాగరములున్‌= ఏడు సముద్రాలను; ఇక్కడన్‌+అక్కడన్‌+పెట్టి= ఇటు నటుచేసి; పలుచని రొంపి= పలచటి బురద; మైన్‌+ 
అలందికొనంగన్‌= ఒంటికి పూసికొనేట్టుగా; దిక్కులు నాలుగున్‌= నాలుగు దిక్కులను; ఒక్కచోటికిన్‌+తెచ్చి= ఒకటిగా జేసి; 
పిసికి పిండలి చేసి= పిసికి ముద్దజేసి; పిడుచకొనంగన్‌= (మ్రింగేటట్టుగా; మిగిలి= అతిశయించి; (బ్రహ్మాండభాండంబు= (బ్రహ్మాండమనే 
కుండను; పగులవ్రేయన్‌= పగలగొట్టడానికి; అప్పళించుచున్‌= ప్రయత్నిస్తూ; భీముడు; (ప్రళయకాల+అనలమునన్‌= 
ప్రళయకాలంలోని అగ్నిలోనుండి; గండరించిన రూపంబు కరణిన్‌= రూపొందించిన ఆకారంవలె; అతిభయంకర+ఆకారతన్‌= 
మిక్కిలి భయం కలిగించే రూపంతో; అతిశయిల్లైన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: నేలనూ, ఆకాశాన్నీ తాళాలుగా చేసికొని పేట్రేగి వాయించి ఆడినట్టుగానూ, కులపర్వతాలను పడగొట్టి 
ఒకటి మీద ఒకటి పడేటట్టు తన్ని ఆడినట్టుగానూ, ఏడు సముద్రాలను అటునిటు చేసి నీరు పోగా మిగిలిన పలుచని 
బురదను శరీరం నిండా పూసికొన్నట్టుగానూ, నాలుగు దిక్కులనూ కలిసి ఒకచోట చేర్చి ముద్దచేసి మ్రింగ 
బోతున్నట్టుగానూ అతిశయించి, బ్రహ్మాండమనే భాండాన్ని పగులగొట్టాలని, జబ్బలు చరుస్తూ ప్రళయకాలంలోని 
మహాగ్ని పుట్టి మానవరూపం తాల్ఫిందా అన్నట్టు భీముడు మిక్కిలి భయాన్ని కలిగించే ఆకారంతో (ప్రకాశించాడు. 


విశేషం: 1. అలం: సీసపాదాలలో - అత్యుక్తి; ఎత్తుగీతిలో - ఉ(త్రేక్ష (క్రమాలంకారం. 


“అత్యుక్తి రద్భుతాతథ్య శౌర్యౌదార్యాది వర్ణ్లనమ్‌.” అద్భుతాలూ, అసహజాలూ అయిన శౌర్యౌదార్యాదులను వర్లించటం 
అత్యుక్తి. ఉపమాన తాదాత్యాాన్ని ఉపమేయంలో సంభావించటం ఉత్రేక్ష. ఈ రెండలంకారాలను ఒకచోట కూర్చటం వలన 
తిక్కన భీముడి భయంకర రూపాన్ని అపూర్వంగా, భావనామయంగా, అద్భుతంగా ప్రత్యక్షీకరించగలిగాడు. సైపద్యంలో కోధో ద్రేకం 
వలన కలిగిన ఆంగికాభినయాన్ని సమాసాడంబరంతో అక్షరరమ్యంగా రూపకాలంకారాన్ని ఆశ్రయించి రూపుకట్టించాడు. ఈ 
పద్యంలో తిక్కన భీముడి మనస్సులో రేకెత్తిన క్రోధ తీవ్రతను అలంకారికంగా పఠితల మనస్సులలో రూపొందేటట్టు 
చిత్రింపదలచుకొన్నాడు. రెండు పద్యాలలోనూ భీముడి భయంకరాకారమే వర్లించబడింది. పైపద్యంలో భీముడి ముఖమే ఒక 
నర్తనశాల, అతడి కోపమే ఒక కరాళ నృత్యం. ఈ పద్యంలో (బ్రహ్మాండభాండాన్ని పగలగొట్టటానికి రూపుతాల్చిన ప్రళయాగ్నివలె 
తోచటం సాత్తికాభినయం. భీముడి మనసులో పుట్టింది (క్రోధం. అది ఉత్కటావస్థ పొంది రౌద్రరసరూపం తాల్చింది. ఆ 
రౌద్రరసము[ద్రలో ఉన్న భీముడి రూపం చూచేవారికి భయంకరంగా ఉన్నది. తిక్కన రసశిల్పం ఇక్కడ విశిష్టం. 'రసం సామాజిక 
నిష్టం కదా! భీముడు రౌద్రరసవిభావం; ఆయనను చూస్తే ప్రేక్షకులకు కలిగేది భయం. జనకజన్యరస విశిష్ట సమ్మేళనం భయాన్ని 
కలిగించే రౌద్రాకారం రసానుభవాన్ని కలిగించే రమణీయ విభావం. ఇది రసశిల్పం తెలిసిన కవి మాత్రమే చేయగలడు. విభావాన్ని 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూచిన సహృదయుడు విభావనం చేస్తాడు. భౌతిక విభావాన్ని పైపద్యంలో ప్రదర్శించిన తిక్కన సహృదయ పక్షంలో భీముడి 
రౌద్రాన్ని ఈ పద్యంలో భావనామయం చేశాడు. ఆలోచనామృతాన్ని అందించాడు. దానికి తోడ్పడే అర్జాలంకారాలు అత్యుక్తి 
ఉ(త్రేక్ష. అలంకారంతో రసధ్వనిని కల్పించటం ఇందులోని వర్షనాశిల్పం. 


2. తిక్కన కల్పించిన క్రమాలంకారం పై రెండు అలంకారాలకు అంతస్వూత్రం. ప్రళయాగ్ని రూపుడుగా కనబడుతున్న 
భీముడు కౌరవాంతకు డౌతాడని అలంకారధ్వని. భూమ్యాకాశాలను కలిపి తాళం వేస్తూ నాట్యం చేస్తున్నట్టున్నది అతడి హావం. 
ఇది జాతీయప్రయోగంతో సాధిస్తున్న ధ్వని. రెండు అసాధ్యమైన, విరుద్దమైన అంశాలను కలిపి సాధించే ఒక సాహసాన్ని 
నేలానింగీ కలిపి తాళం వేసి ఆడటం వలె చెప్పటం తెలుగు జాతీయం. అజ్ఞాతవాసంలో ఉన్న వాస్తవాన్నీ, కీచకుడిని సంహరించటాన్నీ 
భీముడు అద్భుతంగా సాధించే భావికథార్థం. భూమ్యాకాశాలను తాళాలుగా మోగిస్తే బ్రహ్మాండభాండం పగలటం. ఇదీ జాతీయమే, 
ఇందుట్లో వస్తుధ్వని, కులపర్వతాలను ఒకదానిపై ఒకటివేసి తన్ని ఆడినట్టుగా అతడి కోపం పెచ్చుపెరిగిందట. ఈ అత్యుక్తి 
ద్వంద్వయుద్దంలో కీచకుడి సంహారాన్ని ప్రాఢంగా ధ్వనింపజేస్తున్నది. ఆ పని చేయటానికి సిద్దపడుతున్నట్లు కీచకుడు అప్పళించాడు. 
సప్తసాగరాలను ఇంకింపచేయటం తెలుగు జాతీయం. 'సముద్రా లింకినా, భూమి (బ్రద్దలైనా, ప్రళయం వచ్చినా నేనీపని చేస్తాననే 
వాక్యాలు లోకంలో వింటాం. ఆ ప్రాగల్భ్యం భీముడి రౌద్రోద్రేకంలో ప్రత్యక్షమయింది. సము[ద్రజలాలను ఇట్టట్టు చేసేదీ, ఇంకింప 
చేసేదీ ప్రళయకాలాగ్ని. ఇది కవిసమయం కూడా. అందువలననే ఈ భావోద్రేకాన్ని ప్రదర్శిస్తున్న భీముడు ప్రళయకాలాగ్ని రూపం 
తాల్ఫినట్టుగా తోచాడు. ఇక నాల్గవపాదంలో నలుదిక్కులను ముద్దచేసి మింగే భయంకర భావావిష్కారం జరిగింది. అందువలననే 
భీముడు 'భయంకరాకారత నతిశయిల్లోనని తిక్కన వర్షించాడు. సీసపద్యంలో క్రమాలంకారం పాటించటం తిక్కన సహజశిల్సం. 
దానిని భావనామయం చేయటం ఇక్కడ రసధ్వని శిల్పం. (సంపా.) 


3. కులపర్వతాలు ఏడు: మహేం(ద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం, 
సప్తసము(ద్రాలు: లవణ, ఇక్షు, సురా, ఘృత, దధి, క్షీర, జల సముద్రాలు. 


వ. ఇట్లు పేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండయి వృకోదరుండు కీచకుని గీటడంగింపంజూచి 
తత్సంబంధబద్దుండును నాజ్ఞాపరిపాలకుండును గావున మత్స ్యపతి( దన యలుకలోని వానిన కాం 
దలంచుచు నచ్చేరువ నున్న యున్నతవృక్షంబు నిరీక్షించి, యాననంబు పల్లటిల్ల ధర్మతనయుం గనుంగొనిన 
నతండు తన నయనాకారంబున వారించి యిట్లనియె. 135 


ప్రతిపదార్థం: ఇట్టు పేర్చిన= ఈ విధంగా అధికమైన; కోప+ఆటోపంబునన్‌= కోపాతిశయంచేత; అవిచారిత సమయ 
వర్తనుండు+అయి= ఆలోచించబడని అజ్ఞాతవాస (వ్రత (ప్రవర్తన కలవాడై - అంటే - అజ్ఞాతవాస నియమాన్ని గురించి పట్టించుకొనని 
ఆచరణకు పూనుకొన్నవాడై ఉన్న; వృకోదరుండు= భీముడు; కీచకునిన్‌+గీటు+అడంగింపన్‌= కీచకుడిని మట్టుబెట్టాలని; చూచి= 
చూచి; తత్‌సంబంధబద్దుండును= వానితో చుట్టరికం వలన కట్టబడ్డవాడూ; ఆజ్ఞాపరిపాలకుండును= ఆ కీచకుని ఆనతి 
పాటించేవాడూ; కావునన్‌= కనుక; మత్స్యపతిన్‌= మత్స్యదేశానికి రాజయిన విరాటరాజు; తన అలుకలోని వానిన్‌+అ= తనకోప 
పరిధిలోకి వచ్చేవాడినిగానే; తలంచుచున్‌= భావిస్తూ; ఆ+చేరువన్‌+ఉన్న= ఆ సమీపంలో ఉన్న; ఉన్నతవృక్షంబు= పెద్దచెట్టును; 
నిరీక్షించి= ఎగాదిగ చూచి; ఆననంబు పల్లటిల్లన్‌= ముఖము ఎగ్రబారగా; ధర్మతనయున్‌= ధర్మరాజును; కనుంగొనినన్‌= 
చూడగా; అతండు= ధర్మరాజు; తన= తనయొక్క; నయన+ఆకారంబునన్‌+వారించి= కనుసైగలతో అడ్డుపెట్టి; ఇట్టు+అనియెన్‌; 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అధికమైన కోపంతో భీముడు తమ అజ్ఞాతవాస ప్రతిజ్ఞను మరచిపోయి కీచకుడిని 
మట్టుబెట్టాలని చూచి, కీచకుడితోడి చుట్టరికంవలన, అతడి ఆజ్ఞకు విరాటరాజు లోబడి ఉండటం వలన విరాటుడినీ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 223 
తనకోప పరిధిలోని వాడినిగా భావిస్తూ, దగ్గరలో ఉన్న పెద్దచెట్టును ఎగాదిగా చూచి మొగం ఎగ్రబారగా ధర్మరాజు 
వైపు చూచాడు. భీముడి ఆకారాన్ని చూచి ధర్మరాజు కనుసైగలతో వారించి ఇట్టా అన్నాడు. 


విశేషం: తిక్కన నాటకీయత కిది మచ్చుతునక. భీముడు ఆవేశపరుడైనా ఆదేశంకొరకు అన్నవైపు చూడటం, అతడు వారించగానే 
ఆగిపోవటం భీముడిలోని సమయజ్ఞతను, (క్రమశిక్షణను తెలియజేస్తాయి. 


మ. వలలుండెక్కడ( జూచె నొండెడ నసేవ్యక్షాజముల్‌ పుట్టవే? 
ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్పప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగా. 
గల వ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌?” 136 


ప్రతిపదార్థం: వలలుండు= వలలుడు అనే పేరుతో వ్యవహరిస్తున్న వంటవాడు (భీముడు); ఎక్కడన్‌+చూచెన్‌= ఎక్కడ చూచాడో; 
ఒండు+ఎడన్‌= మరొకచోట; అసేవ్యక్ష్మాజముల్‌= సేవింపదగని చెట్టు; పుట్టవే?= పుట్టవా?; ఫలితంబు+ఐ= పండ్లు పండినదై; 
వరశాఖలు+ఒప్పంగన్‌= మంచి కొమ్మలు కలుగగా; అనల్ప(ప్రీతిన్‌= ఎక్కువ సంతోషాన్ని; సంధించుచున్‌= కలిగిస్తూ; 
విలసత్‌+ఛాయన్‌= (ప్రకాశిస్తున్న నీడతో; ఉప+ఆ(శ్రిత ప్రతతికిన్‌= దగ్గర చేరిన జనసమూహానికి; విశ్రాంతి+కావింప(గాన్‌+కల= 
ఊణట కలిగించగల; ఈ భూజమున్‌= ఈ చెట్టు; వంటకట్టియలకై= వంటకట్టెలకొరకు; ఖండింపంగాన్‌+ఏటికిన్‌?= నరికి 
వెయ్యడం ఎందుకు? 


తాత్సర్యం: 'వంటలవాడైన వలలుడు ఎక్కడ చూచాడో కాని ఇక్కడ కాక మరొకచోట పనికిమాలిన చెట్టు పుట్టవా? 
పండ్లు బాగా పండిన పెద్దకొమ్మలతోగూడి, విశాలమై నీడనిచ్చి ఆశ్రయించిన వారికి శ్రమను పోగొట్టే ఈ చెట్టును 
వంటకట్టెలకొరకు నరికివేయటం దేనికి?” 


నిశేషం: 1. అలం: గూఢోక్తి, ప్రస్తుతాంకురం. (అన్యాపదేశం). 


2. భీముడు కోపవేగంతో పెచ్చుపెరిగి ఒక పెద్దవృక్షాన్ని పెరికి అటు కీచకుడినీ, ఇటు విరాటునీ వధించటానికి యత్నిస్తూ 
ఆ చెట్టువైపు చూచి గురి నిలిపాడు. కాని, ఆ పనికి ధర్మరాజుయొక్క అనుమతి కావాలి కాబట్టి అతడి వైపు చూచాడు. అతడు 
కనుసైగతో అతడి (ప్రయత్నాన్ని మాన్సాడు. ఇది ఆంగికమైన అభినయాంశం. దానికి పోషకంగా వాచికాభినయాంశంగా ఈ 
పద్యాన్ని పలికాడు. భీముడితో ధర్మజుడు సూటిగా మాట్లాడకూడదు. దేవిమీదనో పెట్టి అన్యాపదేశంగా చెప్పాలి. ఆ చెప్పే పద్దతి 
కూడా గూఢంగా ఉండాలి. భీముడితో చెప్పుతున్నా, అతడికి ఆ మాటలలోని అర్థం రహస్యభాషలో అర్థమౌతున్నా, చుట్టూ 
ఉన్నవారికి తెలియకూడదు. అట్టా మాట్లాడటం గూఢోక్ష్యలంకారం. ధర్మరాజు మాటలు “నిగూఢ భాషణలు' అని తిక్కన 
రాబోయే పద్యంలో పేర్కొన్నాడు. ప్రస్తుత వర్లనం చేత ప్రస్తుత వృత్తాంతమే ద్యోతమానమైతే ప్రస్తుతాంకురాలంకారం. ధర్మరాజు 
వంటలవాడి చిత్తవృత్తి మీద చమత్కరించి అన్యాపదేశంగా గూఢోక్తులు పలికాడు. వలలుడు అని నామ నిర్దేశం చేయటం వలన 
వంటవాడి (ప్రసక్తి ప్రకటంగా, భీముడి (ప్రసక్తి గూఢంగా తెలియబడుతుంది. రెండూ (ప్రస్తుతాలే కావటం చేత ప్రస్తుతాంకురం. 
వంటలవాడు కట్టెలకొరకు కూల్చటానికే చెట్టువైపు చూస్తాడు. భీముడు చూచిన వృక్షం కీచకుడినీ, విరాటుడినీ చంపటానికి 
ఉపయోగించదలచుకొన్న ఆయుధం. ధర్మరాజు ఆ చెట్టును కేంద్రంగా చేసి అన్యాపదేశంగా గూఢోక్తులు పలికాడు. ఆ చెట్టును 
విరాటుడికి అన్యాపదేశం చేశాడు. అది పండ్లు పండిన వరశాఖలున్న పచ్చని చెట్టు, విస్తారమైన నీడతో ఆశ్రయమిచ్చి సేద 
తీర్చగలిగిన చెట్టు. అంటే కుటుంబ పరివార సమేతంగా విసృత రాజ్యాన్ని పాలిస్తూ పాండవులకు వివిధ శాఖలలో ఆశ్రయమిచ్చి 
వారి అజ్ఞాతవాస (వ్రతాన్ని ఫలవంతం చేస్తున్న విరాటుడు వరఫలవృక్షం. దానివైపు కట్టెల కొరకు చూస్తే, మరొకవైపు అసేవ్య 
వృక్షాలు (పనికిమాలిన చెట్టు) అంటే సేవలు కోల్పోయి, అజ్ఞాతవాసవ్రతం భంగమైన పాండవ వృక్షాలు కట్టెలకు సిద్దమౌతాయి. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాబట్టి ఆ చెట్టును పెరికితే తమ ఆ(శ్రయాన్ని తామే నాశనం చేసికొన్నట్టు పాండవులు రెంటికి చెడ్డ రేవడులు కాగలరని 
వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడతాడు. అవి చెడ్డ రేవడులు 
కాగలరని వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడతాడు. అవి ఆ సభలో 
ద్రౌపదికి మాత్రమే అర్థం కావటం విశేషం. తెలుగువారు అన్యాపదేశంగా మాట్లాడే మాటలకు 'వలలుం డెక్కడ చూచె” ననే ఈ 
పద్యాన్ని ఒక సంకేతంగా సంభాషణలలో ఉటంకించటం సాహిత్యమర్యాద. తెలుగునాట అంత (ప్రచారం చెందిం దీ పద్యం. 
(సంపా.) 

3. కీ.శే, పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు గారు విరాటపర్వ టిప్పణిలో భీముడికీ - ఇతరులకూ స్ఫురించే అర్థాలను వేరువేరుగా 
వింగడించి వివరించారు. అందులోని ముఖ్యాంశాలు - 
భీమపరంగా - 'ఓ భీమసేనా! ఏల చెట్టువైపు చూచెదవు? ఈ చెట్టు పెటికికొని యీ టేని నీతని బావమజందినీ చంపంజూచెదవు. 
ఈరాజు సేవ్యక్ష్మాజము - ఈ యజ్ఞాతవాసమునం దరణ్యవాస దుఃఖతప్తులమగు మనకు సేవనీయమైన వృక్షమువలె బసయిచ్చిన 
మహానుభావుడు. సంపన్నుడై బందుగుల పోషించుచు, నాశ్రయించిన మనబోటి వారికి, నిలువ నీడ యిచ్చుచు ఛాయావృక్షమువలె 
నున్నవాడు. అట్టి మహాపురుషునిదెసపై నుపకారముల నేమియును దలంపక మనకు సమయభంగ మను భీతియు లేక కీచకుని 
మందలింపలే డాయె నను చిన్న నేరమెన్ని ద్రుంపవచ్చునే? అట్టు సేయుట యాశ్రిత్య్వహనన న్యాయమగును. ఇతని యింటిలో 
మనము దలదాచుకొంటిమి కాన మనకు సమయభంగము కాకుండుటకు6 గాని, యితని ప్రియము సేంతకులగాని యేతద్బంధువగు 
కీచకుని (దుంచుటయు( బ్రస్తుత ముచితముకాదు. అంతగా నీకు (దుంకపవలయునవియేయున్న హస్తినాపురములో (భ్రాతృత్వాదుల 
నేనియు నెన్నక మనసర్వస్వము నపహరించి మనకు నిలువనీడ లేకుండ జేసిన నీరస తరువులనుబోలు దుర్యోధనాదులు లేరా? 
చంపెదనని (ప్రతిజ్ఞను జేసితివే! వారిని సమయానంతరము చంపుము. అజ్ఞాతవాసానంతరము తన ముద్దుకూతురగు నుత్తరను 
మన యర్జ్హునపుత్రుండగు నభిమన్యునకు నొసంగి, యిట్టే ముందును హితము గావించుచు వరశాఖలు విజృంభింపగా మనకు 
బీతిగావించు టేనిని ద్రుంపందగదు”. 


ఇతరులకు. దోచునర్ధము; “ఈ వంటలవాడికి ఈ చెట్టు ఎక్కడ కానుపించెను? (ప్రొయ్యిలోనికి కావలయు నన్న వేజొకచోట 
శుష్కవృక్షంబులు లేకపోయెనే? ఇయ్యది పండ్లతోను, మంచికొమ్మలతోను విస్తరించి, యాశ్రయించిన బాటసారులకు 
నుపయోగపడుచు, నిల్వనీడనిచ్చుచున్నది. దీనిని వంటకట్టియలకై కొట్టుట ఉచితము కాదు.” 


తే. అని నిగూఢభాషణముల నయ్యజాత । శత్రుం డనిలజు కోపరసంబు పేర్మి 
చెటిచె, నయ్యన్నదమ్ముల చేష్టితములు । దెల్లముగ నప్పు సూచుచు నల్లలేచి. 137 


ప్రతిపదార్థం: అని= అంటూ; నిగూఢభాషణములన్‌= రహస్య వాక్యాలచేత; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; అనిలజు= 
భీముడియొక్క; కోపరసంబు పేర్మిన్‌+చెటిచెన్‌= కోపావేశాన్ని తగ్గించాడు; ఆ+అన్నదమ్ముల చేష్టితములు= ధర్మజభీములచర్యలు; 
తెల్లముగన్‌= స్పష్టంగా; అప్టు= అప్పుడు; చూచుచున్‌= గమనిస్తూ; అల్లన్‌+లేచి= మెల్లగా లేచి. 

(39) యు ౨ (30) లా 


తాత్పర్యం: ధర్మజుడు రహస్యవచనాలతో భీముడి కోపాతిశయాన్ని తగ్గించాడు. అన్నదమ్ముల చేష్టలను (ద్రౌపది 
గమనిస్తూ మెల్లగా లేచింది. 


సీ. ఎలదీ(గంగప్పిన లలితపరాగంబు క్రియ మేన మేదినీ రేణువొప్పం 
జంపకంబున నవసారభం బెసంగెడు । కరణి నాసిక వేండి గాడ్పు నిగుడం 
దోయజ దళములతుది మంచు దొరంెడు । గతి. గన్ను(గవ నశ్రుకణము లురుల, 
నిందుబింబము మీది కందు చందంబున. । గురులు నెమ్మొగమున నెరసియుండ, 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 225 
తే. సర్వజన వంద్య యైన పాంచాలి సింహ । బలునిచే నివ్విధంబున భంగపాటు 
దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది । యవ్విరాటుని సభం జేర నరిగి నిలిచి. 138 


ప్రతిపదార్థం: ఎలతీ(గన్‌= లేత తీగను; కప్పిన= చుట్టుకొన్న; లలిత పరాగంబు(క్రియన్‌= మెత్తని పుష్పాడివలె; మేనన్‌= శరీరంపై; 
మేదినీరేణువు+ఒప్పన్‌= దుము శ్రే నిలవగా; చంపకంబునన్‌= సంపెంగపువ్వునుండి; నవసౌరభంబు+ఎసలౌడు= కొత్తవాసన కలిగినట్టు; 
కరణి= రీతి; నాసికన్‌= ముక్కున; వేడిగాడ్సు నిగుడన్‌= వేడి నిట్టూర్పు రాగా; తోయజదళముల తుదిన్‌= తామరరేకుల 
కొనలలో; మంచు తొరణౌడుగతిన్‌= మంచుబిందువులు జారినట్టు; కన్ను+కవన్‌= కనుదోయినుండి; అ(శ్రుకణములు+ఉరులన్‌= 
కన్నీరు జారగా; ఇందుబింబము మీ(ది= చంద్రబింబము మీదనున్న; కందుచందంబునన్‌= మచ్చవలె; కురులు= వెంట్రుకలు; 
నెజ+మొగమునన్‌= అందమైన మొగంపై; నెరసి+ఉండన్‌= వ్యాపించి ఉండగా; సర్వజనవంద్య+ఐన= జనులందరిచేత మైక్కులందే; 
పాంచాలి= (ద్రౌపది; సింహబలునిచేన్‌= కీచకుడిచేత; ఈ విధంబునన్‌ భంగపాటు= ఇటువంటి అవమానం; తనకున్‌ వచ్చినన్‌= 
తనకు కలుగగా; ఎంతయున్‌+దైన్యము+ఒంది= ఎంతో దుఃఖపడి; ఆ విరాటుని సభన్‌, చేరన్‌+అరిగి నిలిచి= దగ్గరకు వెళ్ళి 
నిలిచింది. 


తాత్సర్యం: లేతతీగమీద దట్టంగా పడిన మెత్తని పుప్పాడివలె ఆమె శరీరంమీద దుమ్ముధూళి (క్రమ్ముకొన్నది. సంపెంగ 
పువ్వునుండి కొత్తసువాసన ప్రసరిస్తూ ఉన్నట్టు ఆమె ముక్కునుండి వెడి నిట్టుర్పులు వెలువడుతూ ఉన్నాయి. పద్మదళాల 
అంచులనుండి మంచుకణాలు పడుతున్నట్లు ఆమె కనుదోయినుండి కన్నీటి బొట్టు రాలుతున్నాయి. చంద్రబింబంమీద 
మచ్చలున్నట్టుగానే అందమైన నిండుమొగం మీద కురులు బాగా వ్యాపించి ఉన్నాయి. అందరిచేత గౌరవించబడే 
ద్రౌపది కీచకుడిచేత ఆవిధంగా అవమానాలపాలు కావటంతో ఎంతో దీనురాలై ఆ విరాటుడి సభను సమీపించి 
నిలిచింది. 


విశేషం: అలం: ఉపమ. జనవంద్యురాలైన పాంచాలి భంగపాటు వలన దైన్యం పొందింది అనే భావాన్ని ఉపమాలంకార సుందరంగా 
తిక్కన ఈ సీసపద్య పాదాలలో ఆవిష్కరించాడు. తీగమీద పుప్పొడి పడి ఉండటం గౌరవం, మేని మీద దుమ్ముపడి ఉండటం 
దైన్యం. సంపెంగపూవు వాసనవంటి సుగంధ పరిమళ నిశ్చాసం కలిగి ఉండటం ఉత్తమజాతి ప్రీ గౌరవలక్షణం, వడి నిట్టూర్పులు 
దైన్య లక్షణం. పద్మదళాల అంచులపై మంచుబిందువులు (్రవించినట్టు ఆనందబాష్పాలు రాలటం గౌరవం, అంతటి అందమైన 
కన్నులనుండి కన్నీరుకారటం దైన్యం. చంద్రబింబానికి మచ్చవలె మొగంమీద ముంగురులు అందంగా ఉండటం గౌరవం, 
మొగంమీద కురులు క్రమ్ముకొనటం దైన్యం. పరోక్షంగా ఆ దైన్యరూపం ఆమెయొక్క అజ్ఞాత వాస(వత రక్షణకవచంగా ఉండటం 
ప్రకరణౌచిత్యం. ఉపమాలంకారంలోని ఉపమానాలన్నీ కవిసమయసిద్దాలై ఉండటం గమనించదగిన అంశం. (సంపా 


ద్రౌపది తన భంగపాటు విరాటునితో. జెప్పుట (సం.4-15-13) 


ఉ. పంబిన కోపమున్‌ సమయభంగ భయంబును నగ్గలించి యు 
ల్లంబు పెనంగొనంగ6 బతులం దగ సభ్యుల జూచుమాడ్కిరూ 
క్షంబగు చూడ్కినా ద్రుపదుకన్నియ సూచి సభాజనప్రతా 
నంబును మత్స్యనాథుండు వినంగ నెలుంగు చలింప నిట్లనున్‌. 139 


ప్రతిపదార్థం: పంబినకోపమున్‌= అతిశయించిన కోపమూ; సమయభంగభయంబును= (ప్రతిన చెడిపోతుందనే భయమూ; 
అగ్గలించి= అధికమై; ఉల్లంబు= మనస్సు; పెనంగొనంగన్‌= కలవరపరచగా; పతులన్‌= భర్తలను; తగన్‌+సభ్యులన్‌+చూచుమాడ్కిన్‌= 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 

తగినట్టు సభాజనులను చూచినట్లే; రూక్షంబు+అగుచూడ్కిన్‌= (క్రూరమైన చూపుతో; ఆ+[ద్రుపదుకన్నియ+చూచి= ఆ (ద్రౌపది 
చూచి; సభాజన (ప్రతానంబును= సభలోని జనసమూహమూ; మత్స్యనాథుండున్‌= విరాటరాజునూ; వినంగన్‌= వినేటట్టు; ఎలుంగు 
చలింపన్‌= స్వరం కంపింపగా (గడ్గద స్వరంతో); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఒకవైపు పెల్లుబికే కోపం, మరొకవైపు అజ్ఞాతవాస భంగభయం మిక్కుటమై కలవరపరచగా సైరంధ్రి 
(ద్రౌపది) సభాసదులను చూచినట్టుగా తన భర్తలను తీక్ష్‌ణంగా చూచి, విస్తారమైన ఆ సభలోని సభాసదులూ, విరాటుడూ 
వినేటట్లు గద్గదస్వరంతో ఇట్లా పలికింది. 

EC AN ౧ 


విశేషం: (ద్రౌపది సమయభంగ భయంతో మాట్లాడటం ఆమె సమయజ్ఞతకు సూచకం. ఇప్పు డామె పరిస్థితి దయాస్పదం; 
కౌరవసభలో భర్తలు ఉండీ రక్షించలేకపోయారు. అప్పుడు రాజు భంగపరిస్తే, ఇప్పుడు రాజు బావమరిది. సభ్యులపై రూక్షవీక్షణం 
తగునా? అంటే తర్వాతి పద్యాలలో సమాధానం కన్పిస్తుంది. 


సీ, “నిఖిల ధర్మాధర్మ నిపుణంబు లైన శు । ద్దాంతరంగంబుల నతిశయిల్లి, 
శిష్ట సంరక్షణ దుష్ట నిగ్రహముల । నీతి వాటింపంగ నేర్పు గల్లి, 
సకల శస్తాస్త సంచయములం బరమాద్దు । తంబు సేయు పరిశ్రమంబు దాల్చి, 
దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమైం జతురులు నా నెందు నుతికి నెక్కి, 


తే.  యున్నగంధర్వు లేవురు నన్ను నిట్టు । లొకండు వటుపంగ నూరక యునికి సూడ 
నచ్చెరువు గాదె! యెవ్వరి యాంద్రు రింక(। బరిభవంబున( బొందక. బ్రదుకువారు? 140 


ప్రతిపదార్థం: నిఖిల ధర్మ+అధర్మనిపుణంబులు= అన్నిరకాలైన ధర్మాలలో, అధర్మాలలో వైపుణ్యం గలిగిన; శుద్ద+ 
అంతరంగంబులన్‌= స్వచ్చమైన మనస్సులచేత; అతిశయిల్లి= వృద్దిపొంది; శిష్టసంరక్షణ= సజ్జనులను రక్షించటంలోనూ; దుష్ట 
నిగ్రహములన్‌= దుష్టులను శిక్షించడంలోనూ; నీతి+పాటింపంగన్‌= ధర్మాన్ని పాటించటంలోను; నేర్పు+కల్లి= సామంపతులన్‌= 
భర్తలను; సామర్థ్యం వహించి; సకల శ(స్త్ర+అ(స్తనంచయములన్‌= అన్ని బాణాల, అస్త్రాల నముదాయాలలో; పరవు+ 
అద్భుతంబు+చేయు= మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే; పరిశ్రమలు తాల్చి= చక్కని అభ్యాసం, సామర్థ్యం కలిగి; దుర్హమ= 
అణచలేని; ప్రతిభట మర్దన(క్రీడమైన్‌= అణచరాని శత్రువీరులను చంపటమనే ఆటలో; చతురులు నాన్‌= సమర్జులని; ఎందున్‌= 
అంతటా; నుతికిన్‌+ఎక్కి+ఉన్న= |ప్రసిద్దివహించిన; గంధర్వులు+ఏవురు= ఐదుగురు గంధర్వులు; నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); 
ఇట్టులు+ఒకండు= ఈ విధంగా ఒకడు (ఒక నీచుడు); పజబుపంగన్‌= పాటుపడజేయగా, బాధపెట్టగా; ఊణుక+ఉనికి= అలక్ష్యంగా 
ఉండటం; చూడన్‌= చూస్తే; అచ్చెరువు కాదె?= ఆశ్చర్యంగా లేదూ?; ఇంకన్‌= ఇకమీద; ఎవ్వరి ఆండ్రురు= ఎవ్వరి భార్యలు; 
పరిభవంబునన్‌= అవమానాన్ని; పొందక (బ్రదుకువారు?= పొందకుండా (బ్రతకగలరు? 


తాత్సర్యం: ఏది ధర్మమో, ఏది అధర్మమో క్షుణ్ణంగా తెలిసినవారూ, సాధుజనులను రక్షించి, దుష్టులను శిక్షించేవారూ, 
అ(స్త్రశస్త్రవిద్యలలో ఆరితేరినవారూ, శత్రువుల నవలీలగా చంపగల గంధర్వులైన నా భర్తలు ఐదుగురు కీచకుడీ విధంగా 
నన్ను అవమానించగా ఉదాసీనంగా ఊరకుండిపోయారు. ఇకపై లోకంలో ఇతరుల భార్యలకు ఇటువంటి అవమానం 
కలిగితే రక్షించే దిక్కు ఎవరుంటారు? 


విశేషం: అలం: పరికరం. 'అలంకారః పరికర స్పాభి[ప్రాయ విశేషట్రై;” - విశేషణం సాభిప్రాయమైతే పరికరాలంకారం. (ద్రౌపది తన 
భర్తలైన అయిదుగురు గంధర్వుల విశిష్ట గుణాలను సీసపద్య పాదాలలో పేర్కొన్నది. అవి మొత్తం నాలుగు. ఆ నాలుగూ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 227 
సామూహికంగా అయిదుగురికీ అన్వయిస్తాయి. పరిశీలించి చూస్తే ధర్మజ, భీమార్జునులకు మొదటిమాటా, చివరిది కవలైన 
నకుల సహదేవులకూ అన్వయిస్తాయి. ఇట్టు విశేషణాలను వాడటం సాభిప్రాయం. ధర్మాధర్మ నిర్లయ నిపుణులైన ధర్మజ్ఞుల 
సభలలో ఉత్తముడుగా రాణించేవాడు ధర్మరాజు. శిష్టులను రక్షించాలనీ దుష్టులను శిక్షించాలనీ భావించే నీతి పాటించే నేర్పరి 
భీముడు. సమస్త శస్వాస్తాలను అద్భుతంగా (ప్రయోగించే పరిశ్రమ కలవాడు అర్జునుడు. అసాధ్యులైన శత్రువులను చంపటం 
క్రీడగా భావించే చతురులు నకుల సహదేవులు. ఈ విధంగా విశేషణాలు సాభిప్రాయం కావటం చేత పరికరాలంకారం 
భూషించబడింది. ఈ విధంగా పతుల పరా(క్రమ విశేషాలను పరోక్షంగా పొగడి, వారు మారుపలుకకుండా మిన్నకున్నందుకు 
నొచ్చుకొన్నది. ఇట్లా ఊరుకొంటే ఎవరి భార్యలు అవమానాలు పొందక (బ్రతుకుతారు? అని హెచ్చరించి, తాను ఎవరికీ కానిదై 
అవమానం పొంది చనిపోవటం తప్పదు - అని వ్యంగ్యంగా వేదన వ్యక్తం చేసింది. (సంపా.) 


క. ఈ నరపతి యాస్టానము । లో నొక్కరు(డైన ధర్మలోప భయమునన్‌ 
బూని తగవైన వెడ పలు । కైనను బలుకంగ( జాల. డయ్యెను నకటా! 141 


ప్రతిపదార్థం: అకటా!= జౌరా! అయ్యో!; ఈ నరపతి+ఆస్థానములోన్‌= ఈ విరాటరాజు కొలువులో; ధర్మలోప భయమునన్‌= 
ధర్మానికి విఘ్నం కలుగుతుందనే భయంతో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కడైనా; పూని= ప్రయత్నించి; తగవు+ఐన= న్యాయమైన 
వెడపలుకు+ఐనను= చిన్నమాట అయినా; పలుకంగన్‌+చాల(డు+అయ్యెను= మాట్లాడలేకపోయాడు. 


తాత్సర్యం: ఈ విరాట మహారాజు సభలో ఉన్న ఇంతమందిలో ఒక్కరైనా ధర్మానికి లోపం జరుగుతుందేమో నన్న 
భయం వలన ధర్మ రక్షణం కొరకు ముందుకు వచ్చి ఒక్క చిన్నమాటైనా న్యాయంగా పలికేవారు లేకపోయారు. 
అధర్మానికి భయపడేవారే లేకపోయారు. 


విశేషం: అలం: గూఢోక్తి. ప్రక్కనున్న వారికి తెలియకుండా తనవారి నుద్దేశించి గూఢంగా పలుకటం గూఢోక్తి అలంకారం. ఈ 
పద్యంలో అందరికీ అర్థమయ్యే తాత్పర్యం పైన చెప్పుకొన్నది. ఇక రెండవ అర్థం గంధర్వులను ఉద్దేశించి - అంటే తన పతులైన 
ధర్మారాజాదులను ఉద్దేశించి చెప్పే తాత్సర్యం ఇది-ఈ రాజాస్థానంలో ఉన్న ఒక్కడైనా అజ్ఞాతవాస ధర్మం భగ్నమౌతుందేమోనన్న 
భయంతో, ఆ పూనికకే ప్రాధాన్యమిచ్చి, అనువైన ఒకమాటకూడా మాటాడలేనివాడైపోయాడు కదా! అయ్యో! ఎంతటి దీన పరిస్థితి 
ఏర్పడింది. గూఢోక్తి వలన ఈ సన్నివేశంలో నాటకీయ సంభాషణ శ్లేషవలె రాణిస్తూ జనాంతిక చమత్కారాన్ని ప్రదర్శించి, తిక్కన 
రచనా శిల్ఫాన్ని వెలార్చింది. (సంపా 


ఉ. ఇందటు( జూడంగా నిచట నిమ్మెయి నన్ను! బతివ్రతా గుణా 
స్పందిత వర్తనం బరమ సాధ్వి ననిందితశీల6 గీచకుం 
డెందును నెట్టి యంగనల నెవ్వరుజేయనియట్లు సేయంగాం 
గొందటికైన నిప్పు కృపకుం దటిగాదటె? యేమి సెప్పుదున్‌? 142 


ప్రతిపదార్థం: ఇచటన్‌= ఈ విరాటుని కొలువులో; ఇందణున్‌+చూడ(గాన్‌= ఇంతమంది సభాసదులు చూస్తూ ఉండగా; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; పతివ్రతా గుణ+అస్పందిత వర్తనన్‌= పాతివ్రత్య ధర్మాన్ని వీడని నడవడిక కలదానిని; పరమసాధ్విన్‌= 
ఉత్తమమైన సాధుస్వభావం కలిగినదానిని; అనిందిత శీలన్‌= నిందకు తావులేని చరితం (స్వభావం) కలదానిని; నన్నున్‌= 
(ద్రౌపదిని); కీచకుండు= కీచకుడు; ఎందునున్‌= ఎక్కడా; ఎట్టి+అంగనలన్‌= ఏ (స్త్రీలను; ఎవ్వరున్‌ చేయని+అట్లు= ఎవ్వరూ 
చేయని విధంగా; చేయంగాన్‌= చేస్తే; కొందణకున్‌+ఐనన్‌= కొంతమందికైనా; ఇప్టు= ఇప్పుడు; కృపకున్‌= దయకు; తజికాదటె?= 
సమయం కాదా? ఏమిచెప్పుదున్‌?= ఏమి చెప్పుకొనేది? 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఇంతమంది సభాసదులు చూస్తుండగా పతివ్రతాగుణ సంపన్నమైన (ప్రవర్తన కలదానను, ఉత్తమ 
సాధుస్వభావం కలదానను, మచ్చలేని శీలంగలదానిని అయిన నన్ను ఈ కీచకుడు ఇంతకుముం దెన్నడు ఏ స్తీకీ 
జరగని విధంగా అవమానం చేస్తే, ఇంతమందిలో కొంతమందికైనా ఇప్పుడు కొద్దిపాటి దయనైనా చూపే తరుణం 
కాదా ఇది? ఇక ఏమనాలో నాకు ఏమీ తోచటం లేదు! 


విశేషం: అలం: గూఢోక్తి. సభలో అందరినీ ఉద్దేశించి ద్రౌపది మాట్టాడుతున్నట్టుంటుంది. కాని, ఆమె తనపతులను ఉద్దేశించి 
గూఢంగా పలుకుతున్నట్టుంటుంది. ఆమె మాటలలోని మర్మం అది. సభాసదులందరినీ ఉద్దేశించి చెప్పిన సాధారణ తాత్పర్యం 
పైన పేర్కొన్నది. ఇక ఆమె గూఢంగా పాండవుల నుద్దేశించిన తాత్పర్య మిది. ఇంతమంది చూచేటట్లుగా ఈ సభాస్థ్రలిలో ఈ 
విధంగా కీచకుడు నన్ను అవమానించాడు. అయినా పతులను మనసారా సేవించే వ్రతం నుండి తొలగని (ప్రవర్తన కలదానినిగా 
ఉన్నాను. సాధ్వులలో (శ్రేష్టురాలుగానే ఉన్నాను. నా శీలం కళంకితం కాలేదు. ఇంతవరకు నన్ను నేను రక్షించుకొన్నాను. నేను 
పడిన కష్టాలు మరే ఇల్లాలూ పడి ఉండదు. అయినా, నా పతులైన అయిదుగురిలో కొందరికైనా ఇప్పటికీ దయ చూపించదగిన 
సమయం వచ్చింది అనే భావం కలగలేదంటే - ఇక నే నేమి చెప్పేది? ఈ పద్యంలో ఇందరు చూడగా అనే మాట (ప్రజలకూ 
వర్తిస్తుంది. పాండవులకూ వర్తిస్తుంది. 'కొందజికైననో- అనే మాట అక్కడున్న ధర్మజభీములకైనా దయరాదా? అన్నట్టు స్పష్టమౌతుంది. 
గూఢోక్తిని (భార్యాభర్తల నడుమ) నిష్టురోక్తులకు మారుగా వాడిన తిక్కన వాక్యచాతుర్యం (ప్రశంసనీయం. (సంపా.) 


ఉ. ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం డొడయుండు గాన నా 
కీ నరనాథు దూటి(దగు; నెయ్యది యేని నధర్మ మెవ్వ రెం 
దైన నొనర్జినం బ్రభువు లారసి దండన మాచరింతు; రి 
చో నను దన్ను కీచకుని జూచియు నూరక యున్మి పాడియే?” 143 


ప్రతిపదార్థం: ఐనను= ఐనప్పటికీ; మత్స్యదేశమున+ఆజ్ఞకున్‌= ఈ మత్స్యదేశం యొక్క (ప్రభుత్వానికి; ఇతండు= విరటుడు; 
ఒడయుండు+కానన్‌= రాజుగాబట్టి; నాకున్‌= (ద్రౌపదికి); ఈ నరనాథున్‌= ఈ విరాటరాజును; దూజన్‌+తగున్‌= నిందించటం 
భావ్యం; ఏ+అది+ఏనిన్‌= ఏదైనా; అధర్మము= ధర్మము కానిదాన్ని; ఎవ్వరు+ఎందైనన్‌= ఎవరైనా, ఎక్కడైనా; ఒనర్చినన్‌= చేస్తే; 
'ప్రభువులు= రాజులు; అరసి= గమనించి; దండనము+ఆచరింతురు= శిక్షిస్తారు; ఈ+చోన్‌= ఇక్కడ; ననున్‌= (ద్రౌపదిని); 
తన్ను= తన్నిన; కీచకునిన్‌+చూచియున్‌= కీచకుడిని చూచికూడా; ఊరక, ఉన్కి, పాడియే?= ఊరుకొనటం ధర్మమా? 


తాత్సర్యం: ఇంత జరిగినందుకు ఈ మత్స్యుదేశాధినేత అయిన ఈ విరాటరాజును నేను నిందించాలి. ఏదైనా ధర శలోపం 
ఎక్కడైనా జరిగితే రాజు దానిని గమనించి శిక్షించాలి. ఈ సభలో ఈ విధంగా నన్ను తన్నిన కీచకుడిని చూస్తూ 
ఊరుకొనటం ధర్మమా?" 


విశేషం: అలం: గూఢోక్తి ఈ పద్యంలోకూడా గూఢోక్తి రమణీయంగా నిర్వహించబడింది. గూఢోక్తిలో అధిక్షేపోక్తిని కూడ తిక్కన 
మేళవించాడు. ఈ పద్యంలో “ఇతండు ఒడయుండుగాని 'నరనాథు దూజందగు”, (ప్రభువు లారసి దండన మాచరింతురు 
'మొదలైన మాటలు గమనించదగినవి. ఆమె మత్స్యదేశంలో ఉన్నది కాబట్టి, కీచకుడి వలని అవమానం మత్స్యదేశంలో జరిగింది 
కాబట్టి, ఆ రాజ్యానికి ఏలిక విరాటుడు కాబట్టి, అత డా విషయంలో తగిన ఆజ్ఞ ఈయదగినవాడు. కాబట్టి పాండవులు 
మారుపల్కక కూర్చున్నారని భావించినా, ఆజ్ఞ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న విరాటుడు నిందించదగినవాడు కాబట్టి (ద్రౌపది 
అతడిని అధిక్షేపించింది. ఒకవేళ విరాటుడు తగిన ఆజ్ఞ ఇవ్వలేకపోతే, అధర్మాన్ని అరికట్టలేకపోతే పాండవులు మారుపల్కకుండా 
ఉండటం న్యాయమా? వారు తగిన చర్యలు తీసికొనటానికి అవకాశం ఉన్నదని (ద్రౌపది ధర్మమార్గాన్ని సూచించింది. లోకంలో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 229 
రాజు లుంటారు. ప్రభువు లుంటారు. రాజులు సామంతులు కావచ్చును, కాని ప్రభువులు ఒకరికి తలబఒగ్గి ఉండరు. విరటుడు 
రాజు; ధర్మజుడు (ప్రభువు. అతడి తమ్ములుకూడ 'ప్రభువులే. రాజు అసమర్గుడై అధర్మాన్ని అణచలేకపోతే, ధర్మాన్ని రక్షించలేకపోతే, 
(ప్రభువులు మిన్నకుండరాదు. వారు పరిస్థితిని పరిశీలించి రంగంలోకి దిగి అధర్మపరులకు తగిన దండన విధించాలి. అది ధర్మం 
కాబట్టి 'ఇది మత్స్యదేశం, విరటుడే ఆజ్ఞ ఇవ్వాలి - అని కూర్చోకుండా, మీ ప్రభుత్వాన్ని ప్రదర్శించి నన్ను ఆపదనుండి రక్షించండి. 
ఊరక ఉండటం న్యాయం కాదు” అని (ద్రౌపది గూఢంగా ధర్మజాదులను అధిక్షేపించింది. రహస్యంగా పాండవులను (క్రియాశీలురు 
కమ్మని (ప్రేరేపించింది. ఈ తాత్పర్యం సభలోనివారికి తెలియరాదు. పాండవులకే తెలిసివస్తుంది. పరితలకు రెండర్జాలూ స్ఫురిస్తాయి. 
ఇది గూఢోక్తి రమ్యత. (సంపా.) 


చ. అనుడు విరాటు( డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం 

గనుంగొని, కీచకుం గినియంగాం దగు సత్త్వము లేమి( జేసి సాం 

త్వనములు పల్కి రోషభరితస్థితి. గంపితమూర్తి యైన యా 

తని మది కుందు వాపిన నతండును బోయె నివాసభూమికిన్‌. 144 
ప్రతిపదార్థం: అనుడున్‌= ఆ విధంగా (ద్రౌపది పలుకగా; విరాటుండు= విరాటమహారాజు; ఉల్లమునన్‌= మనస్సులో; అక్కటికంబు+ 
ఒలయంగన్‌= దయకలుగగా; అంగనన్‌= (ద్రౌపదిని; కనుంగొని= చూచి; కీచకున్‌= కీచకుడిపై; కినియంగాన్‌+తగు= కోపించటానికి 
తగిన; సత్యము లేమిన్‌+చేసి= శక్తిలేకపోవటం వలన; సాంత్వనములు పల్కి= ఓదార్పుమాటలాడి; రోషభరితస్టితిన్‌= కోపంతో 


నిండిన మానసిక స్థితి చేత; కంపితమూర్తి+ఐన= వణకే దేహంతో ఉన్న; ఆతని మది కుందు+పాపినన్‌= కీచకుడి మనస్సులోని 
పరితాపాన్ని పోగొట్టగా; అతండును= కీచకుడుకూడ; నివాసభూమికిన్‌+పోయెన్‌= ఇంటికి వెళ్ళాడు. 


తాత్పర్యం: ద్రౌపది మాట్లాడిన మాటలను విని విరాటుడు మనసులో దయబూని ద్రౌపదిని చూచాడు. కాని కీచకుడిని 
మందలించే ధైర్యం లేకపోవటం వలన ఆమెను ఊరడించాడు. నిండిన కోపంతో ఊగి (వణికి) పోతున్న ఆ కీచకుడి 
పరితాపాన్ని విరాటుడు అనునయంతో ఉపశమింపజేశాడు. అప్పుడు కీచకు డింటిముఖం పట్టాడు. 


వ. అట్టి యవసరంబున. 145 
తాత్సర్యం: ఆ సమయంలో. 


సీ, “శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి; యగు టెట్లొకో! యని వగచువారు, 
'నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే !।; మాయ దైవం” బని మజుంగువారు, 
“నింత కీ డొనరించెనే! రాజు సూడ నీ । దుష్టాత్మకుం' డని దూటువారు, 
'దేవి యుపేక్షయ చూవె! యాయమకు ని । ప్పాటు వచ్చుట' యని ప్రందువారు 


తే. నగుచు సభవార లందటు నంత నంత । నల్ల నల్లన గుజగుజ లాడుచుండి; 
రుల్లమున నిండి ఖేదంబు వెల్లివిరిసె । నాగ మోముల విన్నదనంబు గదుర. 146 


ప్రతిపదార్థం: శుభలక్షణ+అంగి= మంచి అవయవాలు కలిగిన; ఈ సుందరి= ఈ సౌందర్యవతి; సైరంధ్రి అగుట+ఎట్టు+ఒకో= 
సైరం(్రీ వేషంలో ఉండటం ఎందుకు జరిగిందో; అని వగచువారున్‌= అని దుఃఖించేవారూ; మాయ దైవంబు= దుష్టుడైన విధి; 
ఈ+మేనికిన్‌=ఈ (అందమైన) శరీరానికి; ఇట్టిది+చేసెనే= ఇటువంటి విపరీతమైన పని చేశాడే; అని= అని; మణు(గువారు= 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 

బాధపడేవారూ; రాజు+చూడన్‌= రాజు చూడగా; ఈ దుష్టాత్మకుండు= ఈ చెడు స్వభావముగల కీచకుడు; ఇంతకీడు+ఒనరించెనే!= 
ఇట్టి చెడ్డపని చేశాడే; అని దూజువారు= అని నిందించేవారూ; దేవి+ఉపేక్ష+/అ చూవె= సుదేష్ట అలసత్వమేగదా చూడగా; 
ఈయమకున్‌= (ద్రౌపదికి; ఈ+పాటు= ఈ కష్టం; వచ్చుట అని (ప్రందువారున్‌= పరితపించువారూ; అగుచున్‌= బౌతూ; 
సభవారలు+అందణున్‌= సభాసదులంతా; ఉల్లమునన్‌= మనస్సులో; నిండి= నిండిన; ఖేదంబు= దుఃఖం; వెల్లివిరిసెన్‌+నాంగన్‌= 
పైకి వచ్చిందా అన్నట్టు; మోములన్‌ విన్నందనంబు+కదురన్‌= మొగాలపై దైన్యం ఉట్టిపడగా; అంతన్‌+అంతన్‌= దూరదూరంగా; 
అల్లనన్‌+అల్లనన్‌= మెల్లమెల్లగా; గుజగుజలు+ఆడుచుండిరి= గుసగుసలాడసాగారు; 


తాత్సర్యం: మంగళకరమైన లక్షణాలు గల ఈ సుందరాంగి సైరంధ్రిగా ఎందుకు మారిందో - అని కొందరు 
విచారించసాగారు. ఇంతటి లలితాంగికి ఇటువంటి కష్టాలు పెట్టాడు. దేవుడు నిజంగా నిర్ణయుడు - అని కొందరు 
కుతకుతలాడసాగారు. దుర్మార్గుడైన కీచకుడు రాజు చూస్తుండగానే ఈమెకు ఇంతటి కీడు చేశాడే-అని కొందరు 
అతడిని నిందించసాగారు. ఈమెకు ఈ అవమానం కలగటానికి కారణం సుదేషప్ల ఉపేక్షయే - అని కొందరు 
పరితపించసాగారు. ఈ విధంగా సభాసదులందరూ మెల్లమెల్లగా, గుసగుసలాడుతూ, మనసులలోని దుఃఖం 
పొంగిపొరలగా ముఖాలు వెలవెలపోతూ కనిపించారు. 


విశేషం: అలం: ఉల్లేఖం. “బహుభిర్బహుధోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే”. ఒకే వస్తువును అనేకులు అనేక విధంగా వర్లించినట్టు 
చెప్పితే ఉల్లేఖం. సభ్యులలో కొన్ని వర్గాలవారు తమకు తోచిన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ (ద్రౌపదిపట్ల సానుభూతితో, గౌరవంతో 
సాగినవే. సభ్యుల నుద్దేశించి (ద్రౌపది పెట్టుకొన్న మొరకు సభ్యుల మాటలు మౌనప్రతిస్పందన. 'యథారాజా తథా ప్రజా" అన్నట్టు 
ఆ సభాసదులు కూడా జాలిని ప్రదర్శించారే తప్ప ఆమెకు కలిగిన కష్టాన్ని తీర్చలేకపోయారు. ఉల్లేఖంలో కూడా తిక్కన ఒక 
క్రమాన్ని పాటించాడు. ఉత్తమజాతి (స్త్రీగా నిరూపించేవి ఆమె శుభ లక్షణాంగకాలు. ఉదాత్తురాలికి అనుదాత్తమైన పరిస్థితి ప్రాప్తించింది. 
ఆమె శరీరం కోమలం. కాని, ఆమె చేసే సేవలు కఠినం. స్వభావానికి తగినటువంటి సేవావృత్తి లభించలేదని భావం. రాజు 
చూస్తుండగా దుర్మార్గుడు ఆమెకు కీడు చేశాడు. ఉత్తమురాలికి తగని అవమానం జరిగిందని జాలిపడి, అవమానించినవాడిని 
నిందించారు. దీనికంతా కారణం దేవి ఉపేక్షాభావ మని నిశ్చయించి విచారించారు. (ద్రౌపది అమాయకత్వం పై వారు సానుభూతి 
ప్రకటించారు. పరిస్థితిని విశ్లేషించి వివేకాన్ని (ప్రదర్శించగల (ప్రవృత్తిని సభ్యులలో చిత్రించి తిక్కన రాజ సభాసదుల పా(త్రకు 
న్యాయం చేశాడు. విరటుడి వలెనే ఆ సభ్యులు కూడా ధర్మాన్ని సమర్ధిస్తారు. దానిని అభిమానిస్తారు. కాని, అధర్మాన్ని 
ఎదుర్కొనలేరు-అని తిక్కన తీర్పు. ఉల్లేఖాలంకారం సభాస్వభావ వ్యంజకం కావటం విశేషం. (సంపా 


ట్‌. అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగ, లలాట భాగముం 
గప్పంగ ఘర్మవారి, యధికంబగు రోషము నొందియుండియుం 
దప్పంగం ద్రోచికొంచు( దనధైర్యము పెంపున నిర్వికారు(డై 
యెప్పుడు. దాను పల్కు నెలు6 గేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్‌. 147 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మసూతి= ధర్మరాజు; హృదయంబు కలంగన్‌= మనస్సు కలతపడగా; ఘర్మవారి= 
చెమటనీరు; లలాటభాగమున్‌+కప్పంగన్‌= నుదుటిపై వ్యాపించగా; అధికంబు+అగు రోషమున్‌= ఎక్కువైన కోపం; 
ఒంది+ఉండియున్‌= పొందికూడా; తప్ప(గన్‌+(త్రోచికొంచున్‌= తొలగత్రోసికొంటూ; తన ధైర్యము పెంపునన్‌= తన స్థిరమైన 
మనస్సు యొక్క గొప్పతనంతో; నిర్వికారుండు+ఐ= మనోవికారాలు లేనివాడై, నిబ్బరం కలవాడై; ఎప్పుడున్‌+తాను; పల్కు+ఎలుం 
గు+ఏర్పడన్‌= తాను మామూలుగా మాట్లాడే కంఠస్వరంతో; (ద్రౌపదితోడన్‌+ఇట్టు+అనున్‌= (ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 231 
తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు మనస్సు కలతచెందింది. నెన్నుదురుమీద చెమట (క్రమ్మింది. మిక్కుటమైన రోషం 
పెచ్చుపెరిగింది. అయినా, ఆ రోషాన్ని ధీరగుణంతో అణచుకొన్నాడు. వికారం లేని మనసుతో స్టైర్యాన్ని పొందాడు. 
ఎప్పుడూ మాట్లాడే కంఠస్వరంతో ఈ విధంగా (ద్రౌపదితో అన్నాడు. 
నిశేషం: (ద్రౌపది పలికిన గూఢోక్తులకు, అధిక్షేపోక్తులకు, కీచకుడి అనౌచిత్య వర్తనానికి ధర్మరాజు చిత్తం కలత చెందింది. అది 


స్వేదమనే సాత్మికభావంతో వ్యక్తమయింది. కీచకుడి దుష్టవర్తనం అతడిలో రోషాన్ని పెంచింది. ధీరుడు కాబట్టి ధర్మరాజు దానిని 
అదుపు చేసికొన్నాడు. ఎంతటి మానసిక సంక్షోభాన్నైనా సంయమించుకొనటంలో వశీకృతచిత్తుడు ధర్మరాజు. (సంపా.) 


సీ “జననాయకుండు నీ సభవారు నీదగు । తెజింగెల్ల నెలి(గిరి తెబివ! యింక 
మానక యీ పలుమాట లాడ(గ నేల? । చనుము నీవు సుదేష్ట సదనమునకు; 
నీ పరాభవమున( గోపింప నేరరే । గంధర్వులకు( దటిగాదుగాక; 
సమయ మెయ్యది యేనిందమకును నీకుంగ । ల్లిన యట్టులైనను గినియ రిచట 


తే. గాన నాథుల దూఅంగం. గాదు వినుము । సతికి దానెంత వడియును సభలలోన( 
దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి । శంక సెడి ధిక్కరింపంగ( జనునె చెపుమ!” 148 


ప్రతిపదార్థం: తెజవ!= ఓ వనితా! (ద్రౌపదీ; జననాయకుండున్‌= రాజూ; ఈ సభవారున్‌= ఈ సభలో జనులూ; నీది+అగు= 
తెజంగు+ఎల్లన్‌= నీ భంగపాటునంతా; ఎటీ(గిరి= తెలిసికొన్నారు; ఇంకన్‌+మానక= ఇంక చాలించక; ఈ పలుమాటలు= 
ఇట్టాంటి అనేక రకాలైన మాటలు; అడంగన్‌+ఏల?= పలకటం ఎందుకు?; సుదేస్ల సదనమునకున్‌= మహారాణి నివాసానికి; నీవు 
చనుము= నీవు వెళ్ళిపొమ్ము; గంధర్వులకున్‌= గంధర్వులకు; తటి+కాదు+కాక= సమయం కాదు కానీ లేకపోతే; నీ పరాభవమునన్‌= 
నీ అవమానానికి; కోపింప నేరరే?= కోపపడలేరా?; సమయము+ఎయ్యది+ఏని= ఏదైనా ఒక నియమం; తమకును, నీకున్‌= 
వాళ్ళకూ నీకూ; కల్షిన అట్టులు+ఐనను= ఉన్నట్టయితే; ఇచటన్‌+కినియరు= ఇక్కడ కోపపడరు; కానన్‌= కావున; వినుము= 
తెలిసికొనుము; సతికిన్‌= భార్యకు; నాథులన్‌= భర్తలను; దూజంగన్‌+కాదు= నిందించతగదు; తాను+ఎంత+పడియును= 
తాను ఎంతబాధ పడినా, సభలలోనన్‌= సభలలో; ఇట్టులు= ఈ విధంగా; తడవుగాన్‌ నిల్చి= ఎక్కువసేపు నిలబడి; ఉద గ్రవృత్తిన్‌= 
కోపంగా; శంక+చెడి= సంకోచం లేకుండా; ధిక్కరింపంగన్‌= ఎదిరించటం; చనునె చెవుమ= తగునా చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ సైరంధ్రీ! నీ సమాచారం రాజుగారికి, సభాసదులకు సవివరంగా తెలిసింది. ఇంక ఎక్కువ మాట్లాడకుండా 
రాణిగారి మందిరానికి వెళ్ళిపొమ్ము. నీకు జరిగిన అవమానానికి నీ భర్తలైన గంధర్వులు కోపించరా? కాని, ఇది తగిన 
సమయం కాదని ఊరకున్నారు. నీకూ వారికీ ఏదో నియమం ఉన్నట్లయితే, సమయం కాదని వా రిప్పుడు కోపగించరు. 
కాబట్టి దానిని గమనించక నీ భర్తలను నీవు నిందించటం ఉచితం కాదు. సతి తా నెన్ని పాట్టుపడినా నిండు సభలలో 
చాలాసేపు నిలబడి ఆవేశంతో సంకోచం లేకుండా ఎదిరించి మాట్లాడటం మంచిదా? నీవే చెప్పుము.” 


విశేషం: అలం: గూఢోక్తి. (ద్రౌపది గూఢోక్తులతో మాట్లాడింది. ధర్మరాజు కూడ గూఢోక్తులతోనే ఆమెకు సమాధానం చెప్పసాగాడు. 

ఆమె ఉద్వేగకరంగా మాట్లాడింది. ధర్మజుడు నిబ్బరంగా, నిర్వికారంగా మాట్లాడుతున్నాడు. ప్రజలు ధర్మజుడి మాటల తీరులో 
(36) ౧ 

తేడా లేదు కాబట్టి సభలో ఆమెను మందలిస్తున్నాడనే భావించి ఊరుకుంటారు. ధర్మరాజు మాటలు సభ్యుల దృష్టిలో మందలింపు 

మాటలుగా, [ద్రౌపది దృష్టిలో చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తున్న విధివాక్యాలుగా స్ఫురించటం గూఢోక్తి అలంకార విశేషం. గంధర్వుల 

పేరు చెప్పి తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పాడు ధర్మరాజు. ఈ మాటలు ఆమె కెంత సూచనలో, ఆ సభలో ఉన్న భీమునికి 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 

కూడా అంత సూచనలే! వారికి తోచే తాత్పర్యం ఇట్టా ఉంటుంది. 'ఓ సైరంధ్రీ! నీకు జరిగిన అవమానాన్ని అటు రాజూ! ఇటు 
సభాసదులూ తెలిసికొన్నారు. ఇక దానిని గురించి వివరించటం మానటం మంచిది. అట్లా కాకుండా నీవు సభలో నిలువబడి 
పలుమాటలు మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. అందువలన నీవు వెంటనే సుదేష్టాదేవి మందిరానికి వెళ్ళిపొమ్ము. (భావి 
కార్యక్రమం అక్కడి నుండి సాగాలి కాని, సభలో కాదు. నీ పరాభవాన్ని చూచిన మాకు (గంధర్వులకు) కోపం రాదా? వచ్చింది. 
కాని, దానిని ప్రదర్శించే సమయం కాదిది. కోపం వలన నియమభంగం జౌతుంది. అంటే నీకూ మాకూ కూడా అజ్ఞాతవాసవ్రతం 
చెడుతుంది. కాబట్టి మేమిక్కడ మారుపల్కటానికి వీలులేదు. దీనిని గమనించి నీవు మమ్ములను (నీ భర్తలను) నిందించవద్దు. 
నేను చెప్పేమాటలు బాగా అర్థం చేసికొమ్ము భార్యవైన నీవు ఎన్నోపాట్టు పడిన మాట నిజమే. సమయ నియమబద్దులైన భర్తలు 
సభలో ఉండగా వారి నుద్దేశించి గూఢంగానైనా ఎక్కువసేపు మాట్లాడటమే దోషం. పైపెచ్చు నీవు జంకూ గొంకూ లేకుండా 
కోపోద్రేకంతో ధిక్కరించి మాట్టాడటంవలన ఏం ప్రయోజనం సాధించగలుగుతావు? నీ వెంత మాట్లాడినా మేము నిండుసభలో 
ఏమీ మారుమాట మాట్లాడలేం. ఇది సమయం కాదు; ఈ సభ స్థలం కాదు. రాణిమందిరంలోనే జరుగవలసిన పని జరగాలి. నీవు 
ఆవేశం మానాలి. మాకు నీకంటె ఎక్కువగానే కోపంగా ఉన్నది. నియమం చెడకుండా ఉపాయం ఆలోచించాలి. ప్రస్తుతానికి నీ 
విక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఎవరైనా నిన్ను ద్రౌపదిగా గుర్తిస్తే అజ్ఞాతవాస వ్రతం భంగం కాకతప్పదు”) అని గూఢోక్తులకు 
గూఢోక్తులతోనే సమాధానం చెప్పించటం తిక్కన సంభాషణ శిల్పం. (సంపా.) 


వ. _ అనియిట్లు సెప్పెన ధర్మతనయుని పలుకులు విని వెండియు సైరంధ్రి యచ్చోటు గదలక నిలిచి యెద్దియేనియుం 
బలుకం దలంచినం జూచి యతండు మటియు నిట్లనియె. 149 


ప్రతిపదార్థం: అని+ఇట్టు+చెప్పినన్‌= అని ఈ విధంగా పలికిన; ధర్మతనయుని= ధర్మరాజు యొక్క; పలుకులు విని= మాటలు 
విని; వెండియున్‌= తిరిగి; సైరంధ్రి; ఆ+చోటు కదలక నిలిచి= అక్కడి నుండి కదలకుండా నిలబడి; ఎద్ది+ఏనియున్‌= ఏదో; 
పలుకన్‌+తలంచినన్‌= మాట్లాడాలనే ఉద్దేశంతో ఉండటం; చూచి= గమనించి; అతండు= ధర్మరాజు; మటియున్‌= ఇంకను; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్లా మాట్లాడిన మాటలు వినికూడా (ద్రౌపది అక్కడినుండి కదలకుండా నిలబడి, ఏదో 
మాట్లాడాలని అనుకొంటుండగా, ధర్మరాజు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు (ద్రౌపదిని సుదేష్ల అంతఃపురానికి పొమ్మన్నాడు. (ద్రౌపది పోవటానికి ఆలస్యం చేసింది. దాని వెనుక ఏదో 
కారణం ఉండాలి. దానిని వ్యంగ్యంగా పఠిత ఊహకు వదలిపెట్టటం ఇక్కడ విశేషం. అంతఃపురానికి వెళ్ళితే సమస్య తీరదు. 
కాగా, అది మరీ తీవ్రతరం కావచ్చును. కాబట్టి సమస్యను వేగంగా తీర్చవలసిన అవసరం ఉన్నదని ఆమె భావం. దానిని 
ఎట్లాగైనా ధర్మరాజుకు గుప్తంగానే చెప్పవలెనని యత్నించటం ద్రౌపది అప్పటి మసలటంలోని పరమ తాత్పర్యం. దానిని ధర్మరాజు 
గ్రహించి, ఆమె అక్కడ ఉండి, ఆ మాటలు చెప్పనవసరం లేదని, త్వరగా వెళ్ళుమని సూచించాడు. ఆమె దానిని గ్రహించలేదు. 
అందువలననే ఆమె ఆరాటపడసాగింది. ధర్మరాజుశాసనాన్ని కాదనటానికి వీలులేదు; అయినా తన మనసులోని మాట 
చెప్పు కొనకుండా ఉండటానికి వీలులేదు. ఈ సంఘర్షణలో (ద్రౌపది వెనుకముందాడుతున్నది. (సంపా.) 


క. “'పలుపోకలం బోవుచు వి। చ్చలవిడి నాట్యంబు సలువు చాడ్పున నిచటన్‌ 
గులసతుల గటువ చందము । దొలంగ6గ నిట్లునికి దగునె తోయజవదనా!” 150 


ప్రతిపదార్థం: తోయజవదనా!= పద్మంవంటి ముఖం కలదానా!, ఓ సైరంధ్రీ; పలుపోకలన్‌+పోవుచున్‌= పెక్కు హొయలులు 
* _ (5 4 4 = అట ఈ pen ఇ ల నా 
పోతూ; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; నాట్యంబు సలుపు చాడ్సునన్‌= నాట్యం చేస్తున్నట్టుగా; ఇచ్చటన్‌= ఈ కొలువులో; కులసతుల= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 233 
కులప్రీలయొక్క; గజణువ చందము తొలంగంగన్‌= గొప్పతనం తొలగిపోయేటట్టు; ఇట్లు+ఉనికి+తగునె?= ఇక్కడ ఇట్టా ఉండటం 
భావ్యమా? 


తాత్పర్యం: 'ఓ సైరంధ్రి! ఇట్టా స్వైరవిహారం చేస్తూ నాట్యం చేస్తున్నట్లుగా ఈ కొలువులో కులస్రీల జొన్నత్యం 
తొలగిపోయేటట్టు నీవు నిలబడటం సంభావ్యం కాదు.” 


విశేషం: అలం: ఉపమ. సమాజంలో ఉండే ఒక ఆచారానికి సంబంధించిన సాంస్కృతికమైన ఉపమానాన్ని తిక్కన సాభి ప్రాయంగా 
ఇక్కడ వాడటం విశేషం. కులసతుల గౌరవ వర్తనం ఇందులో చెప్పబడింది. అది పలుపోకడలు పోవటం వలన, విచ్చలవిడిగా 
నాట్యం చేయటం వలన కులసతి గౌరవం తొలగిపోతుంది-అనే భావం సాంస్కృతికమైన ఒక విలువ. తెలుగులో 'పలుపోకలు 
పోవుట” - జాతీయం. దానికి- అనేక మార్గాలలో తిరగటం, పెక్కుహొయలు (ప్రదర్శించటం, పలు కపటచేష్టలు చేయటం, 
పెక్కుమందితో విహరించటం (చరించటం), పలు రీతులలో అభినయించటం (వర్తించటం)-అని అర్థాలు చెప్పవచ్చును. ఇవన్నీ 
కులసతికి నిషేధాలే. “విచ్చలవిడి నాట్య' మాడటం- అనేది కూడా తెలుగు జాతీయమే. ఇష్టం వచ్చినట్లు చేతులూపుతూ, కాళ్ళూపుతూ, 
అభినయిస్తూ మాట్లాడటం. అదుపూ ఆజ్ఞా లేకుండా వ్యవహరించటం. ప్రేలటం, స్వతంత్ర ధోరణితో ఆవేశంగా వ్యవహరించటం. 
కపటనాటకాలు ఆడటం, కపట నటనం చేయటం మొదలైన అర్థాలు చెప్పవచ్చును. భర్త మాట జవదాటని కులసతికి ఈ 
లక్షణాలు పనికిరానివి. కాబట్టి సభలో ఉండటం కులసతి లక్షణ విరుద్దమని ధర్మజుడి అభిప్రాయం. అందులో సున్నితమైన 
మందలింపూ ఉన్నది. పరుషమైన అదలింపూ ఉన్నది. (సంపా.) 


వ. అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతని కిట్లనియె. 151 
తాత్పర్యం: ధర్మజుని మాటలు విని (ద్రౌపది ఉద్దేశపూర్వకంగా ఆయనతో ఇట్లా అన్నది. 


తే. “నాదు వల్లభుండు నటు6 డింత నిక్కంబు; । పెద్దవారి యట్ల పిన్నవారు 
గానంబతుల విధమకాకయే శైలూషి(। గా ననంగరాదు కంకభట్ట! 152 


ప్రతిపదార్థం: కంకభట్ట!= కంకభట్టు వేషంలో ఉన్నవాడా! (ధర్మరాజా!); నాదు వల్లభుండు= నా భర్త; నటుడు= నటించేవాడు. 
నాట్యాచార్యుడు; ఇంతనిక్కంబు= అంతవరకు నిజమే; పెద్దవారి+అట్టు+అ= పెద్దవారివలెనే; పిన్నవారు= చిన్నవారు ప్రవర్తిస్తారు; 
కానన్‌= కాబట్టి; పతుల విధము+అ+కాక= భర్తల పద్దతిలోగాక; ఏన్‌= నేను (ద్రౌపది); శైలూషిన్‌= నాట్యకత్తెను; కాను+అనంగరాదు= 
కాను అని అనటానికి వీలు లేదు. 


తాత్సర్యం: 'ఓ కంకభట్టా! నా భర్త నటుడు. ఇది కాదనలేని వాస్తవం. పెద్దవారితోడి వారే చిన్నవారు. కాబట్టి, నేనూ నా 
భర్త వంటి దానినే. అందువలన నేను నర్తకిని కాను అనటానికి వీలులేదు. 


విశేషం: 1. అలం: పరికరం. “అలంకారః పరికర స్పాభిప్రాయ విశేషణాఃి. విశేషణం సాభిప్రాయమైతే అది పరికరాలంకారం. ఈ 
పద్యంలో (ద్రౌపది 'నాదు వల్లభుండు నటుడు” అని అన్నది. 'నటుడు' అనే విశేషణం సాభిప్రాయం. దానివలన బృహన్నల 
సూచితుడయ్యాడు. మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవర సభలో ఆమెను గ్రహించిన భర్త అర్జునుడు. అతడు నాట్యాచార్యుడై 
ఉత్తరాదులకు నాట్యం నేర్పుతున్నాడు. 'నటుడి భార్యను కాబట్టి నేను నర్తకినే. పెద్దలవలె పిన్నలుండటం న్యాయం. నన్ను 
నర్తకిని కాదనటానికి వీలులేదు, అని ధర్మజుడి మాటలకు (ప్రత్యాఖ్యానం చేసింది. ధర్మరాజు మాటవరసకు జాతీయ ప్రయోగంగా 
'నాట్యంబు సలుపు చాడ్సుని నిండు సభలో మెలగవద్దని హెచ్చరించాడు. అక్కడి అర్ధం జొపచారికం. దానిని వాచ్యంగా (గ్రహించి 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రౌపది తిప్పికొట్టింది. ద్రౌపది అభిమానవతి. మాటపడదు. అందువలన మాటకు మాట వడ్డించింది. దానికి కారణం ఆమె 
చెప్పదలచుకొన్న మాటను ధర్మరాజు సభలో చెప్పనీయలేదనే రోషం. 


2. నేను ఆటవెలది” నని ద్రౌపది చెప్పిన పలుకులను 'ఆటవెలది' లో రచించటం తిక్కన (ప్రదర్శించిన వృత్తాచిత్యం. 
(సంపా.) 


వ. అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ; మత్పతి శైలూషుండ కాండు, కితవుండునుం గావున జూదరి 
యాలికి గబువచందం బెక్కడిది? యనుచు నచ్చోటు వాసి తన చిత్తంబున. 153 


ప్రతిపదార్థం: అట్టు+అగుటన్‌+చేసి= అట్లా కావటం వలన; నాకున్‌= (ద్రౌపదికి); నాట్యంబును పరిచితంబు+అ= నాట్యంకూడా 
తెలుసు; మత్సతి= నా భర్త; శైలూషుండు+అ-కాండు= ఆటకాడు మాత్రమే కాదు; కితవుండునున్‌+కావునన్‌= జూదరి కూడా 
కాబట్టి; జూదరి+ఆలికిన్‌= జూదరి యొక్క భార్యకు; గణువచందంబు= పెద్దరికం, గౌరవం, జొన్నత్యం; ఎక్కడిది?= ఎక్కడ 
ఉంటుంది?; అనుచున్‌= అనిపల్కుచు; ఆ+చోటువాసి= అంటూ ఆ (ప్రదేశం వదలి; తన చిత్తంబునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: అట్లా కావటం వలన నాకు నాట్యం చేయటం అలవాటే. నా భర్త నాట్యకాడు మాత్రమే కాదు. జూదరి 
కూడా! జూదరి భార్యకు పెద్దరికం, గౌరవం ఎక్కడి నుండి వస్తుంది?” అంటూ ఆ ప్రదేశం వదలిపెట్టి, తన మనస్సులో, 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: పరికరాంకురం. “సాభిప్రాయే విశేష్యే తు భవే తృ్సరికరాంకురః”ి. విశేష్యం సాభి ప్రాయంగా ప్రయోగించబడితే 
పరికరాంకురాలంకార మౌతుంది. వెనుకటి పద్యంలో (ద్రౌపది తాను నర్తకినే అని చెప్పుకొనటానికి తగిన హేతువును పేర్కొన్నది. 
నాట్యాచార్యుడైన అర్జునుడికి భార్య కావటం చేత తాను నర్తకినని చెప్పి, సాభి ప్రాయంగా సమర్థించుకొన్నది. అందులో 
అధిక్షేపంతోపాటు ఒక అనౌచిత్యం కూడా స్ఫురించే అవకాశం ఉన్నది. ఎట్టాగంటే- 'నిజంగా నా భర్త అర్జునుడే. అతడు ఇప్పుడు 
నాట్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను రక్షించుకొనే స్థితిలో లేడు. అందువలన నేనూ, నన్ను నేను రక్షించుకొనటానికి ఎన్నో నటనలు 
చేయవలసి వస్తున్నది. భర్త యొక్క వృత్తియే భార్యకు ప్రవృత్తిగా మారింది” - అని పలికి అర్జునుడు (బృహన్నల) సాకుగా భర్తల 
అసమర్థతను ఎత్తిపొడిచి అవహేళనం చేసింది. రోషంతో ఆ మాట అని ఆమె నాలుక కొరుక్కొని ఉంటుంది. వెంటనే ఆ 
అనౌచిత్యాన్ని పరిహరించే మరొక వాక్యాన్ని ఇప్పుడు పలికింది. 'నా భర్త నటుడే కాదు జూదరి కూడా” - అని. ఈ రెండు 
విశేష్యాలూ సాభిప్రాయాలు. నా భర్త నటుడైన అర్జునుడే కాడు. జూదరి అయిన ధర్మరాజు కూడా! అని ఒక అర్థం. నా భర్త 
నటుడూ, జూదరీ - రెండూ అయినవాడు అని - రెండో అర్థం. ధర్మరాజు వాడిన “విచ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పుని - అనే 
పోలికకు తగిన వడ్డింపు ఇక్కడ వచ్చింది. ధర్మరాజు కంకభట్టుగా వేషాన్ని ధరించి నటిస్తున్నాడు. కాబట్టి అతడూ నటుడే. ఆ 
నటనలోకూడా జూదరి పాత్రనే నిర్వహిస్తున్నాడు. నటనలోకూడా జూదరి అయిన విశేష లక్షణం ధర్మరాజుకే దక్కింది. దానిని ఎత్తి 
పొడిచింది (ద్రౌపది. జూదరి భార్యను అమ్ముకొంటాడు. ఆమెకు కలిగే అవమానాన్ని లక్ష్యపెట్టడు. అతడికి ఇల్లాలైన వనితకు 
లోకంలో గౌరవం ఉండదు. గౌరవం పోయిన జూదరి భార్యకు “విచ్చలవిడితనం” దోషం కాదని అధిక్షేపించింది. (ద్రౌపది యందు 
ధర్మజుడు ఆరోపిస్తున్న అవలక్షణాలన్నీ ధర్మరాజు జూదరి కావటం వలన ఏర్పడినవే అని అధిక్షేపోక్తి. ధర్మరాజు తనను 
మాట్లడనీయకుండా అడ్డుపడ్డాడు. ఆమె కూడా ఆయన మాట్టాడలేనట్టు అడ్డుపలికి ఆయన సమాధానం కొరకు వేచి ఉండకుండానే 
వెనుదిరిగిపోయింది. ధర్మరాజు ఆదేశించినట్టే సుదేష్ణ యొక్క అంతఃపురానికి ఆమె వెళ్ళి ధర్మరాజు ఆనతిని పాటించింది. కాని, 
అధిక్షేపోక్తితో తన తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేసింది. తన కష్టాల కన్నిటికీ ధర్మజుడిని బాధ్యుడిని చేసింది. ఆ కష్టాలు తీర్చే 
బాధ్యత కూడా అతడిమీదనే పెట్టింది. ఇక మాటలతో పనిలే దన్నట్టు, కార్యాచరణమే ముఖ్యమన్నట్టు గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. 
తిక్కన రచనలో పాత్రల ప్రతికదలికలో రసధ్వని రవళిస్తుంది. అందుకు ఈ సన్నివేశం సజీవోదాహరణం. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 235 
సుదేష్ణ ద్రౌపది నూజడించుట (సం.4-15-36) 


ఉ. “న న్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత క్రీ 
బన్నములన్నియుం దెలిపి ప్రయ్యిదనే యని పోయె నార్తయై 
కన్నుల బాష్పపూరములు గ్రమ్మంగ మోమున దైన్యమొందంగా 
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్టపాలికిన్‌. 154 


ప్రతిపదార్థం: ఆ+నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులు గల ఆ సైరంధ్రి (ద్రౌపది); నన్నున్‌+ఇటులు= నన్ను ఈ విధంగా; ఆ 
దురాత్ముసదనంబునకున్‌= ఆ దుష్టుడైన కీచకుని ఇంటికి; చనుము+అన్న= వెళ్ళుమన్న; జంతకున్‌= ధూర్తురాలికి, (సుదేష్లకు); 
ఈ బన్నములు+అన్నియున్‌= ఈ అవమానాలన్నీ; తెలిపి= తెలిసేటటు చెప్పి; ప్రయ్యి+ఇడను+ఏ= నిందించనా? (తిట్టిపోయనా?); 
అని ఆర్త+ఐ= అని అనుకొంటూ పెద్దగా ఏడుస్తూ; కన్నులన్‌ బాప్పపూరములు= కళ్ళలో కన్నీటి ధారలు; క్రమ్మంాన్‌= వ్యాపించగా; 
మోమునన్‌= ముఖంమీద; దైన్యము+ఒందంగాన్‌= దీనత్వం కనిపించగా; తొట్రిలుచున్‌= తడబడతూ; అంగము+తూలన్‌= 
శరీరం తూలుతూ ఉండగా; సుదేష్టపాలికిన్‌= సుదేస్లవద్దకు; పోయెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: 'నన్ను ఆ దుష్టుడైన కీచకుడి ఇంటికి వెళ్ళుమన్న ఆ ధూర్తురాలికి నాకు జరిగిన అవమానాలన్నీ తెలియచెప్పి 
నిందించా'లని అనుకొంటూ కన్నీళ్ళు ధారాపాతంగా (ప్రవహించగా, బావురుమని దుఃఖిస్తూ శరీరం కంపించగా, 
తూలుతూ, దీనవదనంతో ఆ సైరంధ్రి సుదేష్లవద్దకు వెళ్ళింది. 


నిశేషం: తిక్కన రచించిన అభినయాత్మకమైన పద్యాలలో ఇది ఒకటి. మనసులోని భావపరిణామానికి అనువుగా ఆంగిక 
అభినయం ప్రవర్తిల్లినట్టు వర్లించటం తిక్కన నాటకీయ రచనా శిల్పం. ఈ పద్యంలో (ద్రౌపది మనస్సులో అనుకొన్న మాటలివి; 
'నన్ను ఈ విధంగా - ఆ దురాత్ముడి ఇంటికి పొమ్మని - పంపిన - ఆ జంతకు - నా పడిన అవమానాలన్నీ - చెప్పి - నోరారా 
నిందిస్తాను' - ఈ మాట లనుకుంటూ సుదేష్ల వద్దకు పోతున్న (ద్రౌపది రోదించింది. నమ్మినవారు మోసం చేయగా, గత్యంతరం 
లేక మరలవారి వద్దకే వెళ్ళవలసిన దీనస్థితి వచ్చినప్పుడు ఉన్నతవంశసంజాతురాలు, ఉత్తమురాలు, అభిమానవతి అయిన సతి 
మొదట బావురుమన్నట్టు రోదించటం సహజ సాత్తికాభినయం. కీచకుడి ఇంటికి పంపిన సన్నివేశ స్మరణం చేత (ద్రౌపదికి కన్నీటి 
ధారలు పొంగి వచ్చాయి. మాట తప్పిన యజమానురాలి దుర్నీతికి బలి అయిన ఒక ఇల్లాలు బలవంతంగా ఒక దుర్మార్లుడి 
ఇంటికి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు సంభవించే అపాయాన్ని తలచినప్పుడు కళ్ళనీళ్ళు పొంగి పొరలటం సహజాభినయం. 
అక్కడ కీచకుడు ఆమెపట్ల వర్తించిన వికార చేష్టలను, పలికిన వాక్యాలను, తాను పడిన అవమానాలను తలపునకు తెచ్చుకొన్నప్పుడు 
ఆమె కంపించిపోయింది. సుదేష్లకు ఆ సంగతులు ఎట్టా చెప్పాలి? - అనే అభిమానం అడ్డం వచ్చి, చెప్పక తప్పని తన దయనీయ 
స్థితిని భావించి, ముందుకు వెళ్ళలేక వెళ్ళుతున్నప్పుడు ఆమె శరీరం తూలినట్టయింది. ఈ అభినయం భావ(ప్రవాహ ప్రతిస్పందనం. 
తిక్కన అభినయ కళాప్రతిభకు అభినవ దర్పణం! (సంపా.) 


తే.  చనిన, నయ్యెలనాగయు సంభ్రమంబు.। దెచ్చికొని తానెటుంగని తెజంగు దాల్చి 

శాఠ్యమున నుమ్మలించి పాంచాలితోడ । నెలుంగువేజటొక భంగిగా నిట్టులనియె. 155 
ప్రతిపదార్థం: చనినన్‌= వెళ్లగా, ఆ+ఎలనాగయున్‌= ఆ మహారాణి సుదేష్ణ కూడా; సంభ్రమంబున్‌+తెచ్చుకొని= వేగిరపాటును 
తెచ్చి పెట్టుకొని; తాను+ఎయుంగని తెణంగు+తాల్భీ= తనకేమీ తెలియదన్న వైఖరిని ప్రదర్శిస్తూ; శాఠ్యమునన్‌= కపటంగా; 


ఉమ్మలించి= దుఃఖాన్ని తెచ్చిపెట్టుకొని; పాంచాలితోడన్‌= సైరంధ్రితో; ఎలుగు వేణు+ఒక భంగిగాన్‌= డగ్గుత్తిక చెందినట్లుగా; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ద్రౌపది అట్టా వెళ్ళగా సుదేష్లకూడా వేగిరపాటును తెచ్చిపెట్టుకొని, తన కేమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తూ, 
కపటమైన దుఃఖాన్ని కొనితెచ్చుకొని, సైరంధ్రితో డగ్గుత్తిక చెందిన స్వరంతో ఈ విధంగా పలికింది. 

విశేషం: సైరం(ధ్రిది సహజాభినయం, సుదేష్టది కపటాభినయం. తులనాత్మక పరిశీలనలో ఈ వైరుద్ద్యం తిక్కన రచనలో 
(ప్రసన్నం. (సంపా.) 

“ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై । చేడియ! నీ మేను చెన్నుదటథింగెం 

జిత్తంబు తలపో(తచే వాడు పొదవిన । చెలువ । నీ నెమ్మోము చిన్నంబోయె.; 

బ్రస్వేదమున దోంగి ఫాలంబుతో నంటి । యుగ్గలి ! నీ కురు లొప్పు కుందె; 

గన్నీరు వట్టొద్ది కాంతి యెంతయు౮గొన్న। వెలంది! నీ కను(గవ విన్ననయ్యె; 


(ఈక 


ఆ. నేది కారణమున నెవ్వరెచ్చోట నీ | కేమి కీ డొనర్షి రెట్టిపాటి 
సాహసికులొ వారి( జంపుదు నొంపుదు | భంగపటుతు నిడుమపటజుతు. జెజుతు. 156 


ప్రతిపదార్థం: చేడియ= ఓ వనితా! (సైరంధ్రీ$); ధరణీ పరాగంబు= నేలమీది దుమ్మును; పొరసి= పొంది; ధూసరితము+ఐ= 
బూడిదరంగు కలదై; నీ మేను= నీ శరీరం; చెన్ను+తజిలౌన్‌= అందం కోల్పోయింది; చెలువ!= ఓ సైరంధ్రి; చిత్తంబు తలపోం 
తచేన్‌= మనసులోని చింతవలన; వాడు+పొదవినన్‌= వాడినందువలన; నీ నెజ+మోము= నీ అందమైన ముఖం; చిన్నంబోయెన్‌= 
కాంతిహీనమైనది; ఉగ్మలి!= ఓ సైరంధ్రీ!; ప్రస్వేదమునన్‌+తోంగి= మిక్కిలి చెమటపోసి; ఫాలంబుతోన్‌+అంటి= నుదుటికి 
అంటుకొని; నీ కురులు= నీ కేశాలు; ఒప్పు కుందెన్‌= అందవిహీనాలైనవి; వెలంది!= సైరంధ్రీ!; కన్నీరు= కన్నీరు; వజ్టు+ఒడ్డి= 
ప్రవహించి; కాంతి+ఎంతయున్‌+కొన్న= కాంతి నంతటినీ తగ్గించటంచేత; నీ కనుంగవ= నీ రెండు కళ్ళు; విన్నన్‌+అయ్యెన్‌= 
చిన్నబోయి ఉన్నాయి; ఏది కారణమున్‌= ఏ కారణంవలన; ఎవ్వరు, ఏ+చోటన్‌= ఎవరైనా, ఎక్కడైనా; నీకున్‌+ఏమి కీడు+ఒనర్చిరి?= 
నీ కేదైనా బాధ కలిగించారా?; ఎట్టిపాటి సాహసికులొ= వాళ్లు ఎంతధైర్యవంతులో! ఐనప్పటికీ; వారిన్‌+చంపుదున్‌= వారిని 
నాశనం చేస్తాను; వొంపుదున్‌= బాధిస్తాను; భంగపణతున్‌= అవమానం చేస్తాను; ఇడుమపయుతున్‌= కష్టపెట్టుతాను; చెణుతున్‌= 
నశింపచేస్తాను. 


తాత్సర్యం: దుమ్ము అంటుకొని నీ శరీరం కాంతహీనం అయింది. మనసులోని చింతచేత నీ ముఖం వాడి చిన్నవోయింది. 
చెమటకు తడిసి నీ ముంగురులు నుదురు కంటుకొనటంచేత అందంకోల్పోయి ఉన్నాయి. కన్నీరు కారి నీ కళ్ళు 


విలాసరహితంగా ఉన్నాయి. నీకు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అపకారం చేశారా? వారి కెంత ధైర్యం? వారిని చంపుతాను. 
అవమానాల పాలుచేస్తాను. కష్టాల పాలుచేస్తాను. రూపుమాపుతాను. 


వ. _ ఇత్తెజంగు నాకుం జెప్పు 'మనిన 'నీ వెఖింగియు నెటుంగమి భావించిన, నింక నే మని పలుకంగలదాన? 
నైనను విను’ మని సైరంధ్రి యిట్లనియె. 157 


ప్రతిపదార్థం: ఈ+తెజంగు= ఈ సంగతి; నాకున్‌+చెప్పుము+అనినన్‌= నాకు చెప్పుమని అనగా; నీవు ఎజీంగియున్‌= నీకు 
తెలిసికూడా; ఎజుంగమి భావించినన్‌= తెలియనట్టుగా భావిస్తే; ఇంకన్‌+ఏమని, పలుకన్‌+కలదానను?= ఇంక ఏమని చెప్పేది?; 
ఐనను వినుము+అని= ఐనా వినుమని; సైరంధ్రి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 237 

జ్జ పేచీ « అక్ష ఆజ, ళ్‌ ర్‌ 

తాత్సర్యం: ఎట్టా జరిగిందో నాకు చెప్పు' మని అడుగగా సుదేష్లను చూచి సైరంధ్రి ఇట్లా అన్నది. 'అన్నీ తెలిసీ, 
తెలియనిదానివలె నన్ను అడిగితే నే నింక ఏమని చెప్పగలను? 


మ. 'నను నీ వప్పుడు సూతమందిరమున నృద్యంబు. దెమ్మన్న( బో 
యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్వావనీ 
శుని యాస్థానము దిక్కువే చనిన నచ్చో. దీవ్రకోపంబున 
న్వెనుకం గూడంగ ముట్టి పట్టికొని తన్నెం బల్కులింకేటికిన్‌?” 158 


ప్రతిపదార్థం: ననున్‌= (ద్రౌపదిని); ఈవు= నీవు సుదేష్ల; అప్పుడు= ఆ సమయంలో; సూత మందిరమునన్‌= కీచకుడి ఇంటిలో; 
మద్యంబు తెమ్ము+అన్నన్‌= కల్లు తీసికొనిరమ్మని చెప్పగా; పోయినన్‌= వెళ్ళితే; ఆతండు= ఆ కీచకుడు; అవినీతి+చేసినను= 
దుర్మార్గపు పనిచేయగా; చేయి+-ఈక= పట్టుకోనీక; ఏను= [ద్రౌపదినైన నేను; మత్స్య+అవనీశుని+ఆస్థానము దిక్కు= విరాటరాజు 
కొలువువైపు; వే+చనినన్‌= త్వరగా వెళ్ళగా; అచ్చోన్‌= అక్కడ; తీవ్రకోపంబునన్‌= అధికమైన కోపంతో; వెనుకన్‌+కూడంగన్‌+ముట్టి= 
వెంబడించి; పట్టికొని తన్నెన్‌= నన్ను పట్టుకొని తన్నాడు; పల్కులు+ఇంకన్‌+ఏటికిన్‌?= వేరే మాట లిం కెందుకులే. 


తాత్సర్యం: “అప్పుడు నీవు నన్ను సూతుడైన కీచకుడి ఇంటికి మద్యం తెమ్మని పంపగా నేను వెళ్ళాను. అప్పుడతడు 
అవినీతి పనిచేయబోగా, నే నతడికి అవకాశ మివ్వక విరాటరాజు కొలువువైపు పరుగుతీశాను. అతడు మిక్కిలి కోపంతో 
నా వెనుకనే వచ్చి నన్ను పట్టుకొని తన్నాడు. ఇంతకంటె నే నేమి చెప్పేది?” 


వ. అని యేర్పడం బలికిన. 159 
. Fs, (గ 
తాత్పర్యం: అని తెలిసటట్టు చెప్పగా. 


ఉ.  'ఖేదము దక్కుమీ క్షణమ కీచకు దండితుం జేసి నీకు నా 
హ్లాద మొనర్తు నేనని నయంబున. గేకయరాజపుత్రి య 
త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం 
వాదిని పూన్మిపాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్‌. 160 


ప్రతిపదార్థం: ఖేదము+తక్కుము= విచారించటం మానివేయి; ఈక్షణము+అ= ఇప్పుడే; నేను= నేను; కీచకున్‌ దండితున్‌+చేసి= 
కీచకుడిని దండించి; నీకున్‌+ఆహ్లాదము+ఒనర్తున్‌= నీకు (ద్రౌపదికి) సంతోషం కలిగిస్తాను; అని= అని పలికి; కేకయరాజపుత్రి= 
సుదేష్ల; నయంబునన్‌= కోమలంగా, నెమ్మదిగా; అతి+ఆదరవృత్తితోన్‌= ఎంతో గౌరవంగా; అనునయంబు+ఒనరించినన్‌= 
ఓదార్చగా; ఆ+అసత్యసంవాదిని పూన్కి= ఆ అబద్దాలకోరుప్రయత్నం; ఆలము+చేసి= లక్ష్యపెట్టకుండా; పాండుసుతవల్లభ= 
పాండవపత్ని (ద్రౌపది; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 

(30) (30) 


తాత్సర్యం: “నీవు విచారం మానుము! ఆ కీచకుడిని దండించి నీకు సంతోషం కలిగిస్తానులే' అని సుదేష్ల ఎంతో 
ఆదరంగా ఓదార్పు మాటలు పలికింది. ఆ అబద్దాలకోరు మాటలను నిర్లక్ష్యం చేస్తూ ద్రౌపది ఇట్లా అన్నది. 
యు = యా 


విశేషం: సుదేష్ల కావాలని కీచకుడి ఇంటికి సైరంధధ్రిని పంపింది. కీచకుడు దుష్టుడు, నీచుడని తెలుసు. సైరంధ్రి పట్ట అగౌరవం 
ప్రదర్శించటం తన వంశానికే కళంకం అని సుదేష్లకు తెలుసు. ఈ సందిగ్ధ పరిస్థితిని ఇక్కడ కవి చక్కగా వర్షించాడు. 
ac} ఠా థ ల 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. “నీ వింత యలుగ నేటికి? | నా వంతయు. బౌరజన మనఃఖేదము నొ 
క్కానంత ద్రిక్కకుండ( గ । లావంతులు మత్పతులు గలరు పగ దీర్చన్‌”. 161 


ప్రతిపదార్థం: నీవు= సుదేష్ష; ఇంత+అలుగన్‌+ఏటికిన్‌= ఇంతగా కోపించట మెందుకు? (అవసరంలేదని భావం); నా వంతయున్‌= 
నా దుఖమూ; పౌరజనమనఃఖేదమున్‌= లోకుల మనస్సులోని దుఃఖమూ; ఒక్క+ఆవంత= కొంచెంకూడా; త్రిక్కకుండన్‌= విడవకుండా; 
కలావంతులు= సమర్ధులు; మత్‌+పతులు= నా భర్తలు; పగన్‌+దీర్చన్‌+*కలరు= పగ సాధించగలరు. 


తాత్సర్యం: 'ఓ సుదేష్టాదేవీ! నీవు అంతగా కోపపడవలసిన పనిలేదులే! నా కష్టాలను, లోకుల దుఃఖాన్నీ కించిత్తుకూడా 
మిగల్చకుండా పగదీర్చగల సమర్గులు నా భర్తలు ఉన్నారులే.” 


విశేషం: ఇక్కడ వ్యంగ్యంగా కీచకుడిని మట్టుపెట్టటం త్వరలో జరగగలదని కవి సూచించాడు. 
అ య 


క. అనిన సుదేష్ణయు. దత్పరి । జనములు వెజంబొంది యెన్ని సాంత్వనములు సె 
ప్పిన( దేఅద, మజ్జన భో । జనములకుం జొరద ద్రుపదసంభవ యెట్లున్‌. 162 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆమె అట్టా అనగానే; సుదేస్టయున్‌= సుదేష్టయూ; తద్‌+పరిజనములున్‌= ఆమె పరిచారికలూ; 
వెజన్‌+పొంది= భయపడి; ఎన్ని సాంత్వనములు= ఎన్ని రకాల ఓదార్పు మాటలు; చెప్పినన్‌= చెప్పినా; (ద్రుపద సంభవ= ద్రౌపది; 
తేఅద= తేరుకోదు; ఎట్టున్‌= ఎన్నిరకాల యత్నించినా; మజ్జన= స్నానం చేయటానికీ; భోజనములకున్‌= అన్నం తినటానికీ; 
చొరదు= పూనుకొనదు. 


తాత్పర్యం: [ద్రౌపది మాటలకు సుదేష్టా ఆమె పరిచారికలూ భయ(భ్రాంతులయ్యారు. వారు ఎన్ని ఓదార్పు మాటలు 
చెప్పినా ద్రౌపది కోపం వదలలేదు. స్నానం చేయలేదు. అన్నపానాదులు ముట్టలేదు. 


నిశేషం: క్రియలమీద అవధారణార్థకం చేర్చి తేజదు+అ, చారదు+అ అని ప్రయోగించి తిక్కన (ద్రౌపది దృఢ (ప్రవృత్తిని, వేదన 
తీవ్రతను ధ్వనింపచేశాడు. (సంపా) 


వ. అట్టియెడ సుదేష్టసేయునది లేక నివ్వెటి(గంది యుండె(; దక్కటి యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి 
వాని చేటున కొడంబడిరి; పరిభవానల సంతప్తయైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని తల్పంబుపై 
మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం 
దలపోయుచుంది. 163 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో సుదేష్ణ్ర చేయు+అదిలేక= చేసే దేమీ తోచక; నివెజంగు+అంది+ఉండెన్‌= ఆశ్చర్యంతో 
చేష్టలుడిగి ఉండిపోయింది; తక్కటి అంగనలును= మిగతా స్రీలు కూడా; కీచకుని నీచత్వంబు+తలంచి= కీచకుడియొక్క 
అల్పత్యాన్ని మనసులో భావించి; వాని= అతడి యొక్క; చేటునకున్‌+ఒడంబడిరి= ముప్పునకు అంగీకరించారు; పరిభవ+ 
అనలసంతప్త+ఐన= అవమానమనే అగ్నిచేత కాల్చబడిన; పాంచాలి= (ద్రౌపది; నిజశయనస్థానంబునకున్‌= తన పడకటింటికి; 
చని= వెళ్ళి; తల్పంబుపైన్‌= పడకపై; మేను వైచి= నడుము వాల్చి; అపాంగంబులన్‌= కనుగొలకుల నుండి; తొరంగు కన్నీరు= 
వచ్చే కన్నీళ్ళు; చెవుల కొలంకులు, నిండన్‌= చెవులనే సరస్సులు నిండగా; నెజ+వగలు= పెనుదుఃఖం; నివ్వటిలన్‌= కలుగగా; 
తలపోయుచున్‌+ఉండి= ఎన్నో ఆలోచనలు చేస్తూ, 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 239 
తాత్పర్యం: అప్పుడు సుదేష్ల చేసే దేమీ లేక అచ్చెరువుతో భయ భ్రాంతురాలై ఊరక ఉండిపోయింది. మిగిలిన ఆడువారు 
కీచకుడి నీచస్వభావాన్ని తలచి, వాడికి తప్పక కీడు కలగటానికి మనసులలో అంగీకరించారు. ద్రౌపది అవమానాగ్నితో 
వేగిపోతూ పడకగదిలోకి పోయి పడకమీద నడుం వాలింది. అయినా, ఆమె కనుకొలకుల నుండి కన్నీరు ధారలుగా 
కారుతూ చెవులు అనే సరస్సులు నిండిపోతున్నాయి. హృదయం నుండి పెల్లుబుకుతున్న దుఃఖం అతిశయిస్తూ ఉండగా 
ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండింది. 


విశేషం: 1. మేను వైచి- తెలుగు జాతీయం. శరీరాన్ని పక్కమీద పడేసి అని అర్థం. ఆ చర్య దుఃఖ వివశత్వాన్ని సూచిస్తుంది. 
కన్నీరు కనుకొలకుల నుండి జారి చెవులదొప్పలు నిండటం- అనే అవస్థ ఆమె ఆలోచనలో పడి ఒకే భంగిమలో చాలా సేపు 
ఉండిపోయిందని సూచన. భావి కార్య నిర్వహణకైై ఆమె యోచించ నారంభించింది. (సంపా.) 


2. కొన్ని ప్రతులలో ఈ (క్రింది అధిక పాఠం కనపడుతున్నదని ఉ.వి. సంశోధిత మహాభారత ముద్రిత (ప్రతిలో 
పాదసూచిగా ఇవ్వబడింది. “వాని చేటున కొడంబడిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్టనియె- అయ్యా! కీచకుం 
డేవంశంబునవా. డెవ్వం డనిన నమ్మునివరుం డా జనపతి కిట్టని చెప్పె - (బ్రాహ్మణియందు క్షత్రియుని వలనం బుట్టినవాండు 
సూతుం డనంబర(గు6 బ్రతిలోమజాతులలోన న(స)ద్విజుండనంబరంగి క్షత్రియునికంటె నించుక తక్కువయు, వైశ్యునికంటె 
నధికుండునై ప్రాతిలోమ్యంబున రాజసంబంధార్హుం డగునట్టి సూతువంశంబున సూతవిషయాధీ శుండును రాజకన్యా 
సముద్భూతుండును నగు కీచకుం డనువాండు గలండు; వానికి మాళవియందు నూటయాణ్వురు కీచకులు పుట్టి; రం దగ్రజుండు 
బలవంతుండై యుండి కేకయరాజపుత్రియగు తమ తల్లి చెలియలి కూంతురైన సుదేష్లకుం బరిచరించుచు విరాటనగరంబున 
నుండు; వాని తమ్ములు నూటయేవురును వానిన యనుసరించి యుండుదు రని యిట్లు సూతవంశ (ప్రకారం బెణింగించి 
యిట్లనియె; నంతం బరిభవానల...” 


క. “'ప్రబలుం డారయ నా సిం। హబలుం; డాతని జయింప ననిలతనయు బా 


హుబలంబ కూడ6 దగు; దై। వబలం బును నాతనికి నవశ్యము. గల్లున్‌.' 164 


ప్రతిపదార్థం: ఆరయన్‌= ఆలోచించి చూడగా; ఆ సింహబలుండు= ఆ కీచకుడు; ప్రబలుండు= చాల బలవంతుడు; ఆతనిన్‌= 
జయింపన్‌= వాడిని జయించడానికి; అనిలతనయు బాహుబలంబు+అ= భీముడి భుజబలమే; కూడన్‌+తగున్‌= సరితూగుతుంది; 
ఆతనికిన్‌= భీముడికి; దైవబలంబును= దైవశక్తికూడా; అవశ్యమున్‌+కల్లున్‌= తప్పక సిద్దిస్తుంది. 


తాత్సర్యం: 'ఆ కీచకుడు బలాఢ్యుడు. అతడిని జయించడానికి తగిన సమర్హుడు ఒక్క భీముడే. అతడి భుజబల శక్తికి 
తోడు దైవబలం కూడా తప్పక సమకూరుతుంది.” 


విశేషం: 1. కీచకుడు సింహబల నామధేయుడు, (ప్రబలుడు, అతడిది మృగరాజ బలమని ధ్వని. మరి భీముడు అనిలతనయుడు 
కావటంచేత దైవబలం, ప్రభంజనత్వం సహజసిద్దం. విరోధులను సంహరించేటప్పు డతడిలో అతడి తండ్రి ఆవేశిస్తాడు. ఎన్ని 
శారీరక ఉపద్రవాలు వచ్చినా, రాక్షసులతో యుద్దాలు వచ్చినా భీముడు ఎప్పుడూ విజయుడే - అని తర్కబద్దంగా (ప్రతివ్యూహాన్ని 
ఊహించింది (ద్రౌపది. 2. ఈ పద్యానికి మారుగా ఈ (క్రింది పద్యం ఒక (ప్రతిలో కనపడుతున్నదని ఉ.వి. సంశోధిత మహాభారతం 
పేర్కొన్నది. తే. ప్రబలు6 డారయ నా సింహబలు(డు నతని, బరగ సమయింప ననిలజుబాహుబలము(ను), కాక యితరుల 
కలవియే ఘను(డ(డి)తండు, దైవబల మతనికి (క) నవశ్యంబు గలదు.” (ఈ పద్యంలోని నాల్లవ పాదంలో యతిమైత్రి లేదు.) 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 
ద్రౌపది భీమసేనుతో. దన భంగపాటు సెప్పి పరితపించుట (సం.4-16-5) 


వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు, సమస్త జనంబులు.€ గ్రమంబున నిద్రింపం దొడంగినం దానును 
శయ్యాతలంబు విడిచి, మేని ధూళి గడిగి, ధౌత పరిధాన పరీతయై మహానస గృహంబున సుప్ప్తుండైన 
వృకోదరు కడకుం జని. 165 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఊహించి= ఆలోచించి; రాత్రి సమయంబు= రాత్రివేళ; అగుటయున్‌= కావటం వలన; 
సమస్త జనంబులున్‌= అంతఃపురంలోని జనమంతా; (క్రమంబునన్‌, నిద్రింపన్‌+తొడంగినన్‌= (క్రమంగా ని(ద్ర కుపక్రమించగా; 
తానును= ద్రౌపది; శయ్యాతలంబు విడిచి= పడకనువదలి; మేని ధూళి+కడిగి= శీరరం పైనున్న దుమ్ము కడుగుకొని; 
ధౌతపరిధానపరీత+ఐ= ఉతికిన చీర కట్టుకొని; మహానస గృహంబునన్‌= వంటింటిలో; నుప్త్పుండు+ఐన= నిద్రిస్తున్న; 
వృకోదరుకడకున్‌+చని= భీముడి దగ్గరకు వెళ్ళి. 


తాత్పర్యం: ఇట్లు ఆలోచించి, రాత్రి కావటం వలన జనులందరూ నిద్రలో మునుగగా [ద్రౌపది పడకటిల్లు వదలి, 
శరీరంపై కమ్మిన దుమ్ము కడుగుకొని, ఉతికిన చీర కట్టుకొని, వంటింట్లో నిద్రపోతున్న భీముడి దగ్గరకు వెళ్ళింది. 


ఉ. “నన్ను బరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము 
నున్న తెటింగు దప్పక సుఖోచిత శయ్యను నిద్ర సేయ నీ 
కన్ను మొగుడ్డు నూటిటకు( గారణ మెయ్యది? భీమసేన! మీ 
యన్న పరాక్రమంబు వలదన్న నొకో దయమాలి తక్కటా!' 166 


ప్రతిపదార్థం: భీమసేన!= ఓ భీమసేనా!; నన్నున్‌+పరాభవించి= నన్ను అవమానించి; సదనంబునకున్‌= ఇంటికి; చని= వెళ్ళి; 
కీచకుండు; మున్ను+ఉన్న తెజంగు+తప్పక= ఇంతకు ముందున్న తీరు వదలక; సుఖ+ఉచితశయ్యను= మెత్తని పాన్వుపై; 
నిద్ర+చేయన్‌= హాయిగా నిద్రించగా; నీకన్నుమొగుడ్చు= నీవు నిద్రపోయే; ఊజటకున్‌= నిశ్చింతకు; కారణము+ఏ+అది?= 
కారణమేమి?; అక్కటా!= జౌరా!; మీ+అన్న= ధర్మజుడు; పరా(క్రమంబు= సాహసం; వలదు+అన్నన్‌+ఒకో= వద్దన్నందువలన 
కాబోలు; దయమాలితి(ఏ)?= నాపై దయచూపటం మానావు? 


తాత్సర్యం: 'ఓ భీమసేనా! నన్ను అవమానించి కీచకుడు ఇంటికి వెళ్ళి హాయిగా ఇంతకుముందు వలె యథావిధిగా 
సుఖశయ్యపై నిద్రపోతుంటే, నీవు నిశ్చింతగా నిద్రపోవటానికి కారణ మేమిటి? అక్కటా! మీ అన్న ధర్మజుడు నీవు 
సాహసం చూపించటానికి ఇది తగిన సమయం కాదని చెప్పటం వలన కాబోలు, నీవు నాపై దయచూపటం లేదు”. 


విశేషం: అలం: సంభావన. (ప్రతిపదసార్హకమైన ధ్వనిమయ రచన ఇది. తనను అవమానించి కూడా కీచకుడు ఎటువంటి 
(ప్రతిఘటననుగాని, కీడునుగాని పొందకుండా సుఖశయ్యమీద నిద్రపోవటం (ద్రౌపది సహించలేకపోయింది. ఆమెకు పరాభవాగ్ని 
వలన రాత్రి నిద్రపట్టలేదు. ఆమెను రక్షించవలసిన, శత్రువును శిక్షించవలసిన భీముడు మాత్రం నిశ్చింతగా నిద్రపోతున్నాడు. 
శత్రువును ని(ద్రపోనిస్తున్నాడు. తనకొరకు మేల్కొని ఉండవలసిన భర్తలు నిశ్చింతగా నిద్రపోవటం, శత్రువు సుఖంగా ఉండటం 
అనే ఆ విపరీతస్థితిని చెప్పి అధిక్షేపిస్తూనే దానికి కారణాన్ని కూడా సంభావించింది. భీముడి నిశ్చింతకు కారణం ధర్మరాజు అతడి 
పరా[క్రమాన్ని వారించటంగా ఊహించింది. ఇందులో భీముడిపై అధిక్షేపమూ ఉన్నది; దానికి తగిన కారణం ఉండటం వలన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 241 
సమర్థనీయమనే సాంత్వనమూ ఉన్నది. (ద్రౌపది మాటలలో పృథక్పదత్వంతో కూడి శబ్దగుణ మాధుర్యమూ ఉన్నది. ఉక్తివైచిత్రంతో 
కూడిన అర్థగుణమాధుర్యమూ ఉన్నది. పతిహృదయాన్ని తన కనుకూలంగా మార్చుకొనే నేర్పును మాధుర్య గుణ వ్యంజితం 
చేయటం సార్థకం. (సంపా.) 


వ. అనుచు మంద మంద సంభాషణంబుల సంబోధించు పాంచాలిపాణిస్పర్శంబున మేలుకని యిది యెవ్వ' 
రనవుడు? నే నను నమ్మానిని యెలుంగెటింగి భీమసేనుండు 'యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకు 
బ్రకటించి వాని నిర్ణింప నియోగించునదియై యరుగుదెంచెంగావలయు; నత్తెఅం గిత్తెజవ దాన చెప్పవిందు” 
నని తలంచి. 167 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; మంద మంద సంభాషణంబులన్‌= మెల్లమెల్లని మాటలతో; సంబోధించు= పిలిచే; 
పాంచాలి= (ద్రౌపది యొక్క; పాణిస్పర్భంబునన్‌= చేతి తాకుడుకు; మేలుకని= నిద్రలేచి; ఇది ఎవ్వరు= ఎవరది?; అనవుడున్‌= 
అనగా; నేను= నేను (ద్రౌపదిని); అను+అ+మానిని= అనే (ద్రౌపది యొక్క; ఎలుంగు= గొంతు సవ్వడి; భీమసేనుండు= 
భీముడు; ఎటీంగి= గుర్తించి; యాజ్ఞసేని= (ద్రౌపది; కీచకు దురాచరణంబు= కీచకుడు చేసిన అవినీతి; నాకున్‌+ప్రకటించి= 
భీమునికి తెలియజెప్పి; వానిన్‌ నిర్జింపన్‌= కీచకుడిని చంపటానికి; నియోగించునది+ఐ= ప్రేరేపించటానికై; అరుగుదెంచెన్‌+ 
కావలయున్‌= వచ్చింది కాబోలు; ఆ+తెజంగు= ఆ పద్దతి; ఈ+తెణవ= ఈ (ద్రౌపది; తాన్‌+అ= తానే; చెప్పన్‌విందున్‌= చెప్పగా 
వింటాను; అని తలంచి= అని భావించి 


తాత్సర్యం: అని మెల్లమెల్లగా మాట్లాడుతూ చేతితో తాకగా [ద్రౌపది స్పర్శకు భీముడు మేల్కొని, ఎవరు? అని అనగా, 
నేనని ద్రౌపది బదులు పలికింది. కీచకుడి దుష్టకార్యాలను తెలిపి వాటిని మట్టుపెట్టటానికి తనను (ప్రేరేపించటానికి 
వచ్చిందని భీముడు భావించాడు. ఆ సంగతి ఆమె నోటనే వినాలని అనుకొన్నాడు. 


విశేషం: లోక సహజమైన విషయాన్ని ఇక్కడ తిక్కన చూపాడు. రాత్రిపూట సహజంగా భార్యాభర్తలు ఒకరి గొంతు ఒకరు 
పోల్చుకొనగలరు. 'నేను' అంటే చాలు. ఫలానా (ద్రౌపదిని అని చెప్పనక్కరలేదు. అదే మాట అన్నది (ద్రౌపది. 


తే. “ఇంత ప్రొద్దేల యిచ్చోటి కేంగుదేరం। గారణం బేమి? యెవ్వరు. గానకుండు 
నట్లుగా. జనుదెంచితె యంబుజాక్షి !।; యనిన నయ్యింతి యిట్లను నతనితోడ. 168 


ప్రతిపదార్థం: అంబుజాక్షి!= ఓ (ద్రౌపదీ!; ఇంతప్రొద్దు= ఇంత రాత్రివేళ; ఏల= ఎందుకు?; ఈ+చోటికిన్‌= ఇక్కడికి; ఏంయ+తేరన్‌= 
రావటానికి; కారణంబు+ఏమి?= కారణమేమి?; ఎవ్వరున్‌+కానకుండునట్టుగాన్‌= ఎవరూ చూడకుండా; చను+తెంచితె?= వచ్చావా? 
అనినన్‌= అని భీముడనగా; ఆ+ఇంతి= (ద్రౌపది; అతనితోడన్‌ ఇట్టు+అనున్‌= భీముడితో ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ఓ (ద్రౌపదీ! ఇంత (ప్రొద్దుపోయిన తర్వాత ఇట్లా ఎందుకొచ్చావు? కారణమేమిటి? ఎవరూ చూడకుండా 
వచ్చావా?” అని భీము డనగా (ద్రౌపది ఇట్టా పలికింది. 


విశేషం: ద్రౌపది రాకకు కారణం భీము డిదివరకే ఊహించాడు. కాని, ఆమె నోటనే వినాలని ఈ ప్రశ్నలు వేశాడు. నడిరేయి 
రాకకూ, రహస్య భాషణకూ ఏదో రహస్యమైన కారణమే ఉండాలి. అయితే ఆమెరాకగానీ, ఆమెమాటలుగానీ మరెవ్వరికీ తెలియకుండా 
జా(గత్త వహించటం జరిగిందా? అని ప్రశ్నించి అజ్ఞాతవాస (వత స్పృహను (ప్రకటించాడు భీముడు. (సంపా.) 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 
చ.  'ఎటింగి యెటింగి నన్నడుగ నేమిటి? కప్పు డెలింగి యింతకు 
న్మబిచుట గల్లెనే, నది వినం బనిలే; దటుగాక యున్నరూ 
పెజింగియు నేన చెప్ప విన నిష్టము గల్లుట చాల లెస్స; య 
త్రెటి గెటింగించెదన్‌ వినుము తెల్లముగా మొదలింటినుండియున్‌. 169 


ప్రతిపదార్థం: ఎటి(గ+ఎజింగి= తెలిసి తెలిసి; నన్నున్‌+అడుగన్‌+ఏమిటికిన్‌= నన్నడగటం దేనికి?; అప్పుడు= ఆ సమయంలో 
(కొలువు దగ్గర జరిగిన సంఘటన సందర్భంలో,); ఎజీంగి= తెలిసి; ఇంతకున్‌+మబిచుట= ఇంతలో మరచిపోవటం; కల్లెన్‌+ఏన్‌= 
జరిగివుంటే; అది వినన్‌+పనిలేదు= దానినిగూర్చి విన నవసరం లేదు; అటు+కాక= అట్టాకాక; ఉన్న రూపు+ఎటింగియున్‌= 
ఉన్నదంతా తెలిసి కూడా; నేను+అ చెప్పన్‌+వినన్‌= నేనే చెప్పగా వినాలని; ఇష్టము+కల్లుట= ఇష్టపడటం; చాల లెస్స= చాలా 
బాగుంది; మొదలింటి నుండియున్‌= మొదటి నుండీ; ఆ తెబగు= ఆ (ప్రకారం; తెల్లముగాన్‌=సవిస్తరంగా; ఎటి(గించెదన్‌= 
వివరిస్తాను; వినుము= వినుము. 


తాత్సర్యం: 'భీమసేనా! తెలిసి తెలిసీ నీవు నన్ను ఎందు కడుగుతావు? కొలువులో జరిగింది చూశావుకదా! ఇంతలోనే 
మరిచిపోతే నేను చెప్పపనిలేదు. నీవు విన నవసరం లేదు. అట్టాకాక ఉన్నదంతా నా నోటితో వినాలని ఉంటే సరే, 
తేటతెల్లంగా చెప్పుతాను విను. 


విశేషం: 1. ద్రౌపది వివేకవతి - భీముడు తెలిసి తెలిసి కావాలని అడుగుతున్నాడని పసిగట్టింది. ఆమె గడుసరి. సూర్యోదయ 
సమయాన కొలువులో తెలిసికొన్న సంగతిని చంద్రోదయ సమయానికి మరచిపోయేవారికి జ్ఞాపకం చేసి కూడా ప్రయోజనం 
లేదులే అని ఎత్తిపొడిచింది. అది మరువరానిదని కూడా గూఢంగా హెచ్చరించింది. (ద్రౌపది పరేంగితజ్ఞారాలు. ఎదుటివారి మనసును 
పసిగట్టగల సూక్ష్మబుద్ది కలది. అందువలననే తన నోట స్వయంగా వినాలనే కోరికతో భీము డడుగుతున్నట్టుగా నిశ్చయించి 
విషయం తెల్లమయ్యేటట్టు చెప్పనారంభించింది. 


2. తెల్లమయ్యేటట్టు చెప్పటమంటే - జరిగిన కథలోని వివరాల జోలికి పోకుండా తాత్పర్యం బోధనపడేటట్టు, ప్రధానాంశాలు 
వదలకుండా చెప్పటమన్నమాట. పునఃకథనంలో ఈ కథాకథన శిల్పాన్ని తిక్కన ప్రయోగిస్తున్నాడని సూచన. 


3. విరాటుడి సభవద్ద (ద్రౌపదికి కీచకుడివలన కలిగిన అవమానం భీముడికి తెలుసుకాని, దాని వివరాలు తెలియవు. ఆ 
సన్నివేశమే భీముడిలో రౌద్రాన్నిని ప్రకోపింపచేసింది. దానిని ధర్మరాజు చల్లార్చాడు. ఆ కోపాగ్ని మరల (ప్రజ్వలించబడాలి. అందుకు 
E23 
(ద్రౌపదినోట కథనంతా భీముడు వినాలి. శత్రుకృత పరాభవ (శ్రవణం- అందులోనూ అవమానిత అయిన అర్జాంగి చెప్పుగా 
వినటం, భీముడిలో శత్రుసంహార సమర్థమైన రౌద్రోద్రేకానికి సమర్థమైన కారణం కాగలదు. తిక్కన రసాభ్యుదయోల్లాస శిల్పంలో 
ఇదొక సంవిధాశరి (సంపా) 


చ. అధిపు మటింది సింహబలు. డప్పకు మైొక్కంగ వచ్చి నన్ను న 
త్యధికమనోజ రాగ మతియై కనుగొంచు( గడంగి యెన్నియేన్‌ 
విధముల. బల్కినాకు€ దన విన్నను వెల్లను జూపి చెప్పి మా 
నధన విహీనతం జెనకినం గడునేవము పుట్టి యయ్యెడన్‌. 170 


ప్రతిపదార్థం: అధిపుమజంది= విరాటుని బావమరిది; సింహబలుండు= కీచకుడు; అప్పకున్‌ (మైక్కంగన్‌+వచ్చి= అక్కకు 
నమస్కరించడానికి వచ్చి; నన్నున్‌= ద్రౌపదిని; అతి+అధికమనోజరాగమతి+ఐ= ఎక్కువైన మన్మథావేశంతో; కనుంగొంచున్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 243 
చూస్తూ; కడంగి= ప్రయత్నించి; ఎన్నియేన్‌ విధములన్‌+పల్కి= ఎన్నో రకాలుగా మాట్లాడి; నాకున్‌= (ద్రౌపదికి; తన విన్ననువు= 
తన నేర్పరితనం; ఎల్లన్‌+చూపి= అంతా ప్రదర్శించి; చెప్పి= తననుగురించి తాను పొగడికొని; మానధనవిహీనతన్‌= సిగ్గులేకుండా; 
చెనకినన్‌= సమీపించగా; ఆ+ఎడన్‌= అక్కడ; కడున్‌+ఏవముపుట్టి= మిక్కిలి అసహ్యం కలిగి. 


తాత్సర్యం: ఓ భీమసేనా! విరాటుడి బావమరిది కీచకుడు తన అక్క సుదేష్షకు మొక్కటానికి వచ్చి, నన్ను మదనావేశంతో 
చూస్తూ ఎన్నో రకాలుగా మాట్లాడి తన నేర్పరితనం చూపించి, పొగడికొని, సిగ్గులేకుండా నన్ను సమీపించాడు. అప్పుడు 
నాకు అసహ్యం కలిగింది. 


విశేషం: 1. ఉ.వి. సం. ప్రతిలో “చూచి చెప్పి” అని ఉన్నది. దానికంటె “చూపి చెప్పి” అనే పాఠం పొసగుతుంది. కాబట్టి ఇక్కడ 
గ్రహించటమైనది. కీచక (ప్రథమ సన్నివేశంలోని అంశాల నన్నింటిని బీరువోకుండా ఈ పద్యంలో సూచించింది. అవి- 
మదనాతిశయంతో చూడటం, ఎన్నో రకాలుగా విలాసంగా మాట్లాడటం, తన నేర్పరితనాన్ని చూపటం, పొగడుకొనటం. అంతటితో 
ఆగకుండా తాకటానికి దగ్గరికి రావటం-ఇవన్నీ మదనాతురుడు ప్రదర్శించే చేష్టలే. వాటన్నిటిలో సిగ్గులేనితనం కనబడింది 
ద్రౌపదికి. అందువలన ఆమెకు ఏవగింపు కలిగింది. కీచకుడు మదనాతురుడైనా, (ద్రౌపది అతడిపట్ల ఏవగింపు (ప్రదర్శించిందని 
తాత్పర్యం. భీముడికి కీచకుడి వర్తనం కోపాన్నీ, (ద్రౌపది వర్తనం సానుభూతినీ కలిగిస్తాయి. (సంపా.) 


క  విడియం బలుకంగ వెండియు । నుడుగక కీచకుండు మన్మథోన్మాదము ద 

న్నడరిన న న్నడుగుటకుం । దొడరిన6 గోపించి వానితో నిట్లంటిన్‌. 171 
ప్రతిపదార్థం: విడియన్‌= నన్ను వదలిపోయేటట్టు: పలుకంగన్‌= మాట్లాడగా; వెండియున్‌= మరల; ఉడుగక= వదలిపెట్టక; 
కీచకుడు; మన్మథ+ఉన్మాదము= మదనుని పిచ్చి; తన్నున్‌= కీచకుడిని; అడరినన్‌= అధికంగా ఆవహించగా; నన్నున్‌+ అడుగు 


టకున్‌= నన్ను కోరటానికి; తొడరినన్‌= ప్రయత్నించగా; కోపించి= కోపపడి; వానితోన్‌*ఇట్టు+అంటిన్‌= ఆ కీచకుడితో ఇట్టా 
అన్నాను. 


తాత్సర్యం: అతడిని విదిలించినట్లు నేను మాట్లాడినా అతడు మత్తెక్కిన మదనావేశంతో నన్ను కామంతో కోరగా, 
వాడిమీద కోపించి నే నిట్లా అన్నాను. 


నిశేషం: వెనుక పద్యంలో (ద్రౌపది కీచకుడు మనోజరాగమతితో వ్యవహరించిన తీరు చెప్పింది. ఈ పద్యంలో మదనోన్మాదావస్థను 
ప్రకటించిన విధం తెలిపింది. “అడుగుట అనే క్రియకు తెలుగులో కామకేళికి పిలవటం అనే అర్థం ఉంది. అది ఉన్మాదావస్థకు 
చిహ్నంగా చెప్పింది. (సంపా.) 


శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్సుర 
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు 
ల్లీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా! 172 


కీచకవధ ప్రయత్నం (ఈ పద్యానికి అర్థ తాత్సర్యాలు 55వ పద్యం వద్ద ఇవ్వబడ్డాయి.) 


విశేషం: ఈ పద్యం కీచకుడిని బెదిరించటానికి అప్పుడు పలికింది. ఇప్పుడు కీచకుడి ముందు పాండవ (ప్రతాపాన్ని కీర్తించిన 
పద్దతిని భీముడికి తెలియజెప్పటమే కాక, 'ఇపు నిను దోర్లీలన్‌ వెసన్‌గిట్టి.. మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్‌ అని 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


తానన్న మాటలు నిజం చేయవలసిన అవసరం వచ్చిందని భీముడికి పరోక్షంగా సూచించటానికి అవే మాటలు తు-చ తప్పక 
పునరుక్తం చేయటం జరిగింది. ఇకముందు భీముడు కీచకవధప్రయత్నం చేస్తాడనీ, అందులో దుర్వార ఉద్యమం, బాహువిక్రమం, 
గర్వాంధ (ప్రతివీరనిర్మథన విద్యా ప్రదర్శనం అనే దశలు స్సురిస్తాయని ధ్వని. (సంపా.) 


వ. అనిన విని వాండు గొన్ని ప్రల్లదంబులు పలికిన నేనునుం దత్మాలోచిత వచనంబులం ద్రోచిపుచ్చినం బోయె! 
బదంపడి పాపాత్మయైన సుదేష్ట తనకు మదిరారసంబు దేరం గీచక నివాసంబునకు నన్నుం బనిచినం బోవుట 
కొడంబడక, యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్ణంధించినం బెద్ద పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి 
నేమి సేయవచ్చు నని మీలావు నచ్చి సూతునింటికి సురకుం బోయిన. 173 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; వాండు= కీచకుడు; కొన్ని ప్రల్లదంబులు= కొన్ని వదరుబోతుమాటలు; పలికినన్‌=పలుకగా; 
నేనునున్‌= నేనుకూడా; తద్‌+కాలోచిత వచనంబులన్‌= ఆ సమయానికి తగిన మాటలతో; (త్రోచిపుచ్చినన్‌= త్రోసివేయగా; 
పోయెన్‌= పోయాడు; పదంపడి= మళ్ళీ; పాపాత్మ+ఐన= పాపిష్టిదైన; సుదేష్ల; తనకున్‌; మదిరారసంబు= కల్లు; తేరన్‌= తీసికొనిరమ్మని; 
కీచక నివాసంబునకున్‌= కీచకుడి ఇంటికి; నన్నున్‌+పనిచినన్‌= నన్ను పంపగా; పోవుటకున్‌+ఒడంబడక= పోవటానికి ఇష్టపడక; 
ఎన్ని చెప్పినన్‌= ఎన్ని కారణాలు చెప్పినా; అన్నింటికిన్‌+అన్ని+చెప్పి= అన్నిటికీ అన్ని విధాల అడ్డంకులు చెప్పి; నిర్చంధించినన్‌= 
బలవంతం చేయగా; పెద్ద పెనంగన్‌= చాలాసేపు ఘర్షణపడటం; ఒల్లక= ఇష్టం లేక; నా మనంబునన్‌= నా మనస్సులో; 
నన్నున్‌+ఎవ్వరికిన్‌+ ఏమిచేయవచ్చున్‌+అని= నన్ను ఎవరేమి చేయగలరనే ధైర్యంతో; మీలావు నచ్చి= మీ బలంపై నమ్మకంతో; 
సూతుని+ఇంటికిన్‌= కీచకుడి ఇంటికి; సురకున్‌= కల్టుతేవటానికి; పోయినన్‌= పోవగా. 


తాత్పర్యం: కీచకుడు ఎన్నో రకాల వదరుబోతు మాటలు పలుకగా, నేను సమయోచితంగా మాట్లాడి త్రోసిపుచ్చాను. 
ఎట్టకేలకు అతడు మరలిపోయాడు. కాని, ఆ తరువాత పాపాత్మురాలైన ఆ సుదేష్ల మాత్రం నన్ను కల్లు తెమ్మని 
కీచకుడి ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించింది. నేను పోనని వాదించినా ఆమె వినలేదు. నే నెన్ని కారణాలు చెప్పినా, అన్నింటికీ 
ఆమె అడ్డంకులు చెప్పి బలవంతపెట్టింది. ఎక్కువగా ఘర్షణ పడటం బాగుండదని తలచి, నా మదిలో మీ బలసంపన్నతపై 
ఉన్న నమ్మకంతో, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని నిశ్చయించుకొని కీచకుడి ఇంటికి కల్లు తెద్దామని వెళ్ళాను. 


క _ కొన్నివెడమాట లాడుచు | నన్నునతండు చెట్టవట్టినం ద్రోచి వెసం 
జన్న వెనుకొనుటయును మీ । యున్నెడ కే నపుడు సంభ్రమోపేతగతిన్‌. 174 
ప్రతిపదార్థం: అతండు= కీచకుడు; కొన్ని వెడమాటలు+ఆడుచున్‌= కొన్ని అసందర్భపు మాటలు పలుకుతూ; నన్నున్‌= ద్రౌపదిని; 


చెట్ట+పట్టినన్‌= చేయిపట్టుకోగా; (త్రోచి,వెసన్‌+చన్నన్‌= తొలగద్రోసి వెళ్లగా; వెనుకొనుటయును= వెంబడించగా; మీ+ఉన్న+ 
ఎడకున్‌= మీరున్నచోటికి; సంభ్రమ+ఉపేతగతిన్‌= వేగిరపాటుతో కూడిన నడకతో; ఏను+అపుడు= నేను (ద్రౌపది) అప్పుడు. 


తాత్సర్యం: కీచకుడు కొన్ని అసందర్భపు మాటలాడుతూ నన్ను చేయిపట్టుకొనపోగా, నేను వాడిని తొలగద్రోసి పోసాగాను. 
వాడు నన్ను వెంబడించాడు. నే నప్పుడు వడివడిగా మీరున్న చోటికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పాటుతెంచిన నక్కులపాంసనుండు । గోప మడరంగ వెనుకన కూడముట్టె; 
నట యెటుంగుదు వీవు; మీ యన్న పెద్ద । తనము. జూచితి; వేమందు ననిలతనయ! 175 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 245 
ప్రతిపదార్థం: పాజుతెంచినన్‌= పరుగెత్తి రాగా; ఆ+కులపాంసనుండు= ఆ కుల భ్రష్టుడు; కోపము+అడరంగన్‌= కోపం ఎక్కువకాగా; 
వెనుకన కూడముట్టెన్‌= వెంబడించి పట్టుకొన్నాడు; అట= అప్పటినుండి; అనిలతనయ!= భీమా!; నీవు+ఎణుంగుదు(వు)= నీకు 
తెలుసు; మీ+అన్న= ధర్మజుడియొక్క; పెద్దతనము చూచితివి= గొప్పతనం చూచావు; ఏమందును?= ఇంక ఏమి చెప్పగలను? 


తాత్సర్యం: నే నట్టా పరుగెత్తి రాగా ఆ కులభ్రష్టుడైన కీచకుడు నన్ను వెంబడించి వచ్చి పట్టుకొన్నాడు. ఆ సభలో ఏం 
జరిగిందో నీకు తెలుసు. మీ అన్న ధర్మజుడు చూపిన 'పెద్దతనం చూచావు. ఇంక అంతకన్నా ఎక్కువ ఎమి చెప్పగలను? 


విశేషం: సభలో పెత్తనం నిర్వహించేవారు ఎట్టా ప్రవర్తిస్తారో, ధర్మానికి ఎట్లా విఘాతం కలుగుతుందో (ద్రౌపది ఇక్కడ ఎత్తిపొడిచింది. 


ఉ. మీ సుభటత్వమున్‌ బలము మిన్నకపోవ6ంగ దుస్ససేను. డ 
ట్లా సభలోన నన్‌ బటిచె; నంతియకాక జయద్రథుండు సం 
త్రాసభరంబు లే కనుచితం బొనరించిన. జెల్లిపోయె; నేం 
డీ సభికుల్‌ గనుంగొనంగ నిట్లయితిన్‌; వగ నాకు వింతయే! 176 


ప్రతిపదార్థం: మీ సుభటత్వమున్‌= మీ పరాక్రమమూ; బలమున్‌= శక్తీ; మిన్నకపోవంగన్‌= వమ్మయిపోగా; దుస్ససేనుండు= 
దుశ్శాసనుడు; అట్టు+ఆ సభలోనన్‌= ఆ విధంగా ఆ సభలో; నన్‌+పటిచెన్‌= నన్ను అవమానించాడు; అంతియకాక= అంతేకాక; 
జయ ॥ద్రథుండు= సైంధవుడు; సంత్రాసభరంబులేక= ఎట్టి భయం లేకుండా; అనుచితంబు+ఒనరించినన్‌= ఉచితంకాని పనిచేయగా; 
చెల్లిపోయెన్‌= చెల్లుబాటు అయింది; నేడు= ఈ రోజు; ఈ సభికుల్‌= విరాటుడి కొలువులో సభ్యులు(జూదరులని); కనుంగొనం 
గన్‌= చూడగా; ఇట్టు+అయితిన్‌= ఈ విధంగా అయ్యాను; నాకున్‌= ద్రౌపదికి; వగ= దుఃఖం; వింతయే!= (క్రొత్తగాదు కదా! 


తాత్పర్యం: మీ బలపరా(క్రమాలు వమ్మయిపోయాయా అన్నట్టు ధృతరాష్ట్రుడి కొలువులో దుళ్ళాసనుడు నన్ను 
అవమానించాడు. అంతేకాక, సైంధవుడు నన్ను నిర్భయంగా అట్లా తీసికొని పోయి అనుచితం చేసినా చెల్లిపోయింది. 
ఈనాడు విరాటుడి కొలువులో సభాసదులందరూ చూస్తూ ఉండగా వీడు ఈ విధంగా చేశాడు. అయినా మిమ్ములను 
అనుకొని ప్రయోజనం లేదు. దుఃఖపడటం నాకీనాడు (క్రొత్తగాదుగదా!. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. (ద్రౌపది జన్మించినదాది కష్టాల ననుభవిస్తున్నది. పాండవపత్ని అయినది మొదలు ఆమెకు 
కడగండ్లు చుట్టుముట్టాయి. దుశ్ళ్శాననుడు నిండు కొలువులో వ(స్రాపహరణ పయత్నం చేశాడు. భర్తలంతా చూస్తూ 
నిలుచుండిపోయారు. కృష్ణుడు రక్షించాడు. వనవాసకాలంలో సైంధవుడు [ద్రౌపదిని నిర్భయంగా తీసికొని వెళ్ళాడు. పాండవులు 
విడిపించుకొని వచ్చారు. ఇన్ని అవమానాలకు తలదన్నేటట్లు ఈనాడు నీచకీచకుడు భర్తలూ, సభ్యులూ చూస్తుండగా తన్నాడు. 
కాని, పాండవులు అజ్ఞాతవాస భయంతో సభలో ఏమీ చేయలేకపోయారు. 'వగనాకు వింతయేి - అనే సామాన్యాం శంచేత 
విశేషాంశం సమర్థించబడింది. కాబట్టి అర్జాంతరన్యాసాలంకారం. 


ఆ. అకట! యాండుకూయు నాలకూయును లాతి । వారికైన నరయవలయు ననిన 
నన్ను గీచకుండు దన్నంగ నెట్టులు । సూడ నేర్చె ధర్మసూనుం డపుడు.' 177 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; ఆండుకూయున్‌= ఆడదాని ఏడుపును; ఆలకూయును= ఆవుల అరుపును; లాంతివారికైనన్‌= 
పరులకైనా; అరయన్‌+వలయు+అనినన్‌= గమనించి రక్షించాలి అని లోకంలో (ప్రసిద్ది ఉండగా; నన్నున్‌= (ద్రౌపదిని; కీచకుండు+ 
అపుడు= అప్పుడు కీచకుడు; తన్నంగన్‌= తన్నగా; ధర్మసూనుండు= ధర్మజుడు; ఎట్టులు+చూడన్‌నేర్చెన్‌?= ఎట్టా చూడగలిగాడు? 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: స్రీరోదనాన్నీ, గోమాత అరుపునూ విన్నప్పుడు పరాయివారైనా వారిని పట్టించుకొని రక్షించటం లోకపరిపాటి. 
అట్లాంటిది ఆ సభలో కీచకుడు నన్ను తన్నగా చూచి ధర్మజుడు చూస్తూ ఎట్లా ఉండిపోయాడు?” 


విశేషం: భర్తల సమక్షంలో అవమానాన్ని పలుమార్జు పొందటం భరించరానిదిగా ఉన్నదని (ద్రౌపది భావం. 
వ. అనిన విని యతం డిట్లనియె. 178 
తాత్సర్యం: ఆ మాటలు విని భీము డిట్లా అన్నాడు. 


ఉ. “కీచకు(డట్లు మీందు పరికింపక నిన్ను.బరాభవింపంగాం 
జూచి మహోగ్రకోప వివశుండగు నన్నును జూచి ధైర్య హే 
మాచలుందైన ధర్మసుతు( డమ్మెయి వారణ సేయకున్ననే 
నీచత వాని మత్య్యవిభునిం బరివారము నుగ్గు సేసినన్‌. 179 


ప్రతిపదార్థం: కీచకుడు; అట్టు మీందు పరికింపక= ఆ విధంగా (క్రిందుమీదులు చూడక; నిన్ను పరాభవింపంగాన్‌+చూచి= 
(ద్రౌపది నవమానించటం చూచి; మహా+ఉ(గ్రకోపవివశుండు+అగు= అధికమైన కోపావేశంతో ఉన్న; నన్నును+చూచి= భీముడిని 
చూచి; ధైర్యహేమ+అచలు(డు+ఐన= ధైర్యంలో మేరుపర్వత సమానుడైన; ధర్మసుతుండు= ధర్మరాజు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
వారణచేయక+ఉన్నన్‌= నివారించనిచో; నేన్‌= భీముడు; నీచతన్‌= హీనంగా; వానిన్‌= కీచకుడినీ; మత్స్యవిభునిన్‌= విరాటుడినీ; 
పరివారమున్‌= సేనలనూ; నుగ్గుచేసినన్‌= మట్టు పెట్టినట్లయితే. 


తాత్సర్యం: “కీచకుడు క్రిందు మీదులు చూడకుండా ఆ విధంగా నిన్ను పరాభవించటం చూచి కోపావేశంతో ఒడలు 
తెలియని నన్ను చూచి, ధైర్యంలో మేరుపర్వత సమానుడైన ధర్మజుడు నన్ను అడ్డు పెట్టకపోతే కీచకుడిని, విరాటుడిని, 
అతని సేనలను నేను మట్టుపెట్టి ఉండేవాడిని. 


నిశేషం: ధర్మరాజును నిర్హయుడిగా చిత్రించింది (ద్రౌపది. అది పరిభవ వేదన వలననే కావచ్చును. 'మీ అన్న పెద్దతనము' అని 
ఎత్తిపొడిచింది. దానికి భీము డిచ్చిన సమాధాన మిది. భార్యను పరిభవించిన కీచకుడిని ఒకవైపు చూచాడు ధర్మరాజు, ఆ దృశ్యాన్ని 
చూచి మహోగ్రకోపవివశుడైన భీముడిని మరొక వైపు చూచాడు. మొదటి దృశ్యం చూచి భీముడివలె ధర్మజుడూ కోపావేశంతో 
విజృంభించి ఉండాలి. భీముడి ఆవేశాన్ని చూచి అభినందించి ఉండాలి. కాని, అతడు మేరుపర్వతంవలె స్థిరచిత్తుడై ఉండిపోయాడు. 
స్టైర్యాన్ని పర్వతంతో పోల్చి చెప్పటం కవిసమయం. పర్వతాలలో శ్రేష్టమైనది మేరుపర్వతం కాబట్టి ధీరులలో అగ్రగణ్యుడు 
ధర్మజుడని భీముడి భావం. (సంపా.) 


వ. ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెటిందిరయేని. 180 


ప్రతిపదార్థం: ఆ సంరంభంబునన్‌= ఆ సంక్షోభంలో; సమయభంగంబు+కాన్‌= అజ్ఞాతవాస ప్రతిజ్ఞ చెడిపోగా; జనంబులు= 
లోకులు; మనలన్‌+ఎజింగిరి+అ+ఏని= మనలను కనిపెడితే. 


తాత్సర్యం: ఆ ఉద్రిక్త పరిస్థితిలో అజ్ఞాతవాస ప్రతిజ్ఞావాస ప్రతిజ్ఞాపాలన వమ్మయిపోయి, లోకులు మనలను గుర్తిస్తే, 
= థ Sy Sy Sy వ 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 247 
క. ముందటి భంగిన కానల । యందు. జరింపంగ వలదె? యది నీవును నే 
నుం దెచ్చిన యాపదగా । నిందింపరె యెల్లవారు నీరజనయనా! 181 


ప్రతిపదార్థం: నీరజనయనా!= పద్మాక్షీ, (ద్రౌపదీ!; ముందటిభంగిన్‌+అ= ఇంతకుముందువలెనే; కానల+అందున్‌= అరణ్యాలలో; 
చరింపంగవలదె!= తిరగాలికదా!; అది= ఆ స్థితి; నీవును నేనున్‌= నీవూ నేనూ; తెచ్చిన= తెచ్చిపెట్టిన; ఆపదకాన్‌= ఇబ్బందిగా; 
ఎల్లవారు= అందరూ; నిందింపరు+ఎ?= ఆడిపోసుకోరా? 


తాత్సర్యం: ఓ (ద్రౌపదీ! అట్లా చేసి ఉంటే ఇంతకు ముందువలె మళ్ళీ అరణ్యవాసం చేయవలసి వచ్చేది. అది నీవూ 
నేనూ కలిసి కల్పించిన ఆపదగా జనులందరూ నిందించరా? 


విశేషం: పంచపాండవులలో భీముడు ఉద్దతుడు. అతడి వలన ఏదో ఒక ఆపద వస్తుందని లోకులు అనుకొనటం పరిపాటి. 
మాటపడకుండా చూచుకొనాలని భీముడి తపన. 


వ. కావున సత్యవ్రత నిష్టుండగు యుధిష్టిరుండు పొగడ్తకుం దగువాండుగాని దూజువడ నర్హుండుగాం డని 
వెండియు నిట్లనియె. 182 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; సత్యవ్రత నిష్టుండు+అగు= ఆడిన మాటకు కట్టుబడి ఉండే; యుధిష్థిరుండు= ధర్మరాజు; 


పొగడ్తకున్‌= (ప్రశంసకు; తగువాండు+కాని= అర్హుడే కాని; దూణు+పడన్‌= నింద పడటానికి; అర్హుండు+కాండు= తగడు; అని 
వెండియున్‌= అని మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
(30) (30) 


తాత్సర్యం: ఆడిన మాటలకు లోబడి ఉండే స్వభావం గల ధర్మరాజు ప్రశంసాపాత్రుడేకాని, నిందార్హుడు కాడు” అని 
భీముడు మరల ఇట్టా అంటున్నాడు. 


విశేషం: ధర్మరాజు వర్తనానికి మూలకారణం అతడి సత్య వ్రత నిష్టయే అని భీముడి వ్యాఖ్య. (సంపా.) 


క  “పరిభవకరు(దగు కీచకు(। బరిమార్చుట యిపుడు గడవంబడియెనె? యిమ్మె 
దురపిల్ల నేల? వ్రేల్మిడిం । బొరిగొని నీ మనము కల(క పుత్తు లతాంగీ! 183 


ప్రతిపదార్థం: లతాంగీ!= తీగవంటి కోమలమైన శరీరం కలదానా, (ద్రౌపదీ! పరిభవకరుండు+అగు= అవమానం కలిగించిన; 
కీచకున్‌= కీచకుడిని; పరిమార్చుట= చంపటం; ఇపుడు= ఇప్పుడు; కడవన్‌+పడియెనె?= దాటిపోయిందా?; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; దురపిల్లన్‌+ఏల?= బాధపడట మెందుకు?; గ్రేల్మిడిన్‌= వెంటనే; పొరిగొని= చంపి; నీ మనము= నీ మనస్సులోని; 
కల(కపుత్తున్‌= దుఃఖాన్ని పోగొట్టుతాను. 


తాత్సర్యం: “ద్రౌపదీ! నిన్ను అవమానించిన కీచకుడిని మట్టుపెట్టటం ఇప్పటికైనా మించిపోలేదు. ఈ విధంగా నీవు 
బాధపడ నవసరం లేదు. నేను వెంటనే వాడిని చంపి నీ మనస్సులోని చింతను పోగొట్టుతాను. 


విశేషం: ఓదార్పు మాటలు చెప్పటంలో ఇట్లా సహజంగా జరుగుతుంది. ఇప్పు డేం మించిపోయింది? రెండు నిమిషాలలో నీ పని 
పూర్తి చేస్తానంటే ఎదుటివారికి ఊరట కలుగుతుంది. భీము డదే చేశాడు. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. మనల నెవ్వరు నెటు(గకుండునట్టి తెఅంగు తలపోయవలయుయగాక, పగతుని భంజించుట యెంతపని?” 
యనిన విని యా మానిని యిట్లనియె. 184 


(ప్రతిపదార్థం: మనలను= పాండవులను; ఎవ్వరున్‌+ఎయింగక+ఉండు+అట్టి= ఎవ్వరూ గుర్తుపట్టని; తెజంగు= ఉపాయం; 
తలపోయవలయున్‌+కాక= ఆలోచించాలిగాని; పగతునిన్‌= శత్రువును; భంజించుట= చంపటం; ఎంతపని?= సులభమే; అనినన్‌; 
విని; ఆ మానిని= (ద్రౌపది. 


తాత్సర్యం: మనలను లోకులు గుర్తించని రీతిలో ఉపాయం ఆలోచించాలికాని, శత్రువును మట్టుపెట్టటం ఒక లెక్కలోనిది 
కాదు అని భీముడు పలుకగా (ద్రౌపది ఇట్టా అన్నది. 


క. 'గొంతికి నంత వెజవ, మీ । కంత వెటివ, దైవమునకు నంత వెటివ, న 
త్యంత కలుషాత్మ విరటుని । కాంతకు నే వెజితు( బనులు గావించునెడన్‌. 185 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; గొంతికిన్‌= కుంతికి, అత్తగారికి; అంత వెజవన్‌= అంత భయపడను; మోకున్‌+అంత వెజవన్‌= 
పతులైన మిమ్ములను చూచి భయపడను; దైవమునకున్‌+అంత వెజవన్‌= దేవుడికి కూడా అంత భయపడను; 
అతి+అంతకలుషాత్మ= మిక్కిలి నీచస్వభావురాలైన; విరటుని కాంతకున్‌= సుదేష్లకు; పనులు కావించు+ఎడన్‌= సేవలు చేసేటప్పుడు; 
వెబితున్‌= నేను భయపడతాను. 


తాత్సర్యం: 'నా జీవితంలో నేను అత్తగారైన కుంతికి భయపడలేదు. పతులైన మీకు భయపడలేదు. చివరకు ఆ 
దైవానికి కూడా భయపడలేదు. కాని, దురాత్మురాలైన సుదేష్లకు సేవలు చేస్తూ అమితంగా భయపడుతున్నాను. 


నిశేషం: అత్తకు, పతులకు, దైవానికి కూడా భయపడవలసిన అవసరం రాలేదు. కాని, ఈనాడు సుదేష్ట కొలువు భయంకరమని 
భావన. 


చ. కినుకకుంజాల కెంతయును గీడ్పడి నా పడుపాటులెల్ల వ 
మ్మున( గలయంగ నిట్టు లొక మూర్చునిచేం దుదింబోయి కోలుపో 
యెనె యభిమానమ న్వగపు నేడ్తెఅ డెందము కొందలంబుం బొం 
దిన ధృతి మాలి యే బలికితిం దగవెల్ల నెఖింగియుండియున్‌. 186 


ప్రతిపదార్థం: కినుకకున్‌+చాలక= కోపగించటానికి అవకాశం లేక; ఎంతయును+కీడ్పడి= ఎన్నో అవమానాలు భరించి; నా 
పడుపాటులు+ఎల్లన్‌= నేను అనుభవించిన కష్టాలన్నీ; వమ్మునన్‌+కలయంగన్‌= వ్యర్థమైపోగా; తుదిన్‌+పోయి= చివరకు పోయి 
పోయి; ఇట్టులు+ఒక= ఈ విధంగా ఒక; మూర్చునిచేన్‌= నీచుడైన కీచకుడిచేత; అభిమానము= పరువు; కోలుపోయెనె?= నశించిందా? 
అను, వగపు= అనే దుఃఖంయొక్క; ఏడ్తెజన్‌= అతిశయంతో; డెందము= హృదయం; కొందలంబున్‌+పొందినన్‌= కలత చెందగా; 
ధృతిమాలి= ధైర్యాన్ని కోల్పోయి; తగవు+ఎల్లన్‌= న్యాయమంతా; ఎజీంగి+ఉండియున్‌= తెలిసికూడా; ఏన్‌+పలికితిన్‌= నేను 
మాట్లాడాను. 


తాత్సర్యం: కోపతాపాలు తెలుపుకొనే వీలు లేక ఎన్నో అవమానాలను భరించి నేను పడే పాట్టన్నీ వ్యర్థమైపోగా, 
చివరకు మూర్చుడైన ఈ కీచకుడి వలన ఆత్మగౌరవం కోల్పోవలసి వచ్చిం దనే దుఃఖంతో మంచీ చెడూ తెలిసినదానినైనా 
మనసు కలత చెందటం చేత ఇట్లా అన్నానుగాని, ధర్మరాజు గొప్పతనం తెలియనిదానిని కాను. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 249 
నిశేషం: ఆత్మగౌరవం కోల్పోయే అవమానం కలిగినప్పుడు ఎంతటి వివేకవంతులైనా విజ్ఞతను కోల్పోయి మాట్లాడటం సహజం. 
అయితే, ఉత్తములు తమ పొరపాటు తెలిసికొని వెంటనే తమను తాము సరిదిద్దుకొంటారు. (ద్రౌపది దానికి ఉదాహరణం.(సంపా.) 

ద్రౌపది భీమునితో ధర్మరాజు మహిమ చెప్పుట (సం.4-17-15) 
వ. ఇట్టిద కాని సమస్త జనస్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించినదానం గా 'నని పలికి మటియును. 
187 


ప్రతిపదార్థం: ఇట్టిది+అకాని= అంతేకాని; సమస్త జనస్తవనీయుండు+అగు= జనులందరిచేతా ప్రశంసించబడే; పాండవ+అ(గ్రజున్‌= 
ధర్మరాజును; నిక్కంబు+అ= నిజంగా; నిందించిన దానన్‌+కాను= నిందించలేదు; అని పలికి; మజియును. 


తాత్పర్యం: ఇంతేకాని, జనులందరి చేత కీర్తించబడే ధర్మరాజును నిజంగా నిందించేదానిని కాను” అని పలికి ఇంకా 


ఇట్టా అన్నది. 
క. “'ధర్మతనూభవు సంతత । ధర్మనిరతి మనము బ్రదుక( దలంచుట యరుదే? 
నిర్మలు( డగు నాతని స । తృర్మంబున. గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్‌. 188 


ప్రతిపదార్థం: ధర్మతనూభవు= ధర్మరాజు యొక్క; సంతతధర్మనిరతిన్‌= నిత్యధర్మదీక్షచేత; మనము= పాండవులు; (బ్రదుకన్‌+తల( 
చుట= (బ్రతకాలనుకొనటం; అరుదే!= అబ్బురమా?; నిర్మలుండు+అగు= నిష్కల్మషుడైన; ఆతని సత్కర్మంబునన్‌+కాదె= 
ఆయన మంచి పనుల వలననేకదా; ధాత్రికిన్‌+ఎల్లన్‌= లోకానికంతా; (బ్రతుకుకాదె?= మనుగడకదా!. 

తాత్సర్యం: 'ఆ ధర్మరాజు ధర్మదీక్షవలన సమస్త జగత్తు రక్షించబడుతున్నది. ఆ ధర్మం వలనే పాండవులమైన మనం 
(బతకాలనుకొనటం సహజమే కదా! 


నిశేషం: విశ్వాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మమే మూర్తికట్టినవాడు ధర్మరాజు. ప్రపంచమే అతడి ధర్మనిరతితో బ్రతుకుతూ 
ఉంటే పాండవులు కూడా ఆ ధర్మ ప్రభావంతోనే (బ్రతుకుతున్నా రనటంలో ఆశ్చర్య మేముంది? (సంపా.) 


సీ, చనునె వేటొకని కజాతశత్రుండను । పేర దిగ్విజయంబు పెంపు దాల్చ? 
రాజసూయ మహాధ్వరము. గోరి చేయంగ. దీరునే పెఅధరిత్రీపతులకు? 
ధర్మెకనిరతు( దాతం డొక్కరు(డ చూవె । యనం జన నొరులకు నలవి యగునె? 
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప । వచ్చునె యొరుల కెవ్వరికి నైన? 


తే. నయ్యుధిష్టిరు గాంభీర్య మతనిధైర్య । మరయ నొండెడ( గలుగునె? యతడు కీర్తి 
ధరుడు కరుణోత్తరుండు మహీసుర సమృద్ది । కరు(డు నిజవంశకరు( డుపకారపరుండు. 189 


ప్రతిపదార్థం: అజాతశత్రుండు+అనుపేరన్‌= పుట్టని శత్రువులు కలవాడు అనే పేరుతో; దిగ్విజయంబు= అన్ని దిక్కులను 
జయించి; పెంపు+తాల్పన్‌= అతిశయించటం; వేణు+ఒకనికిన్‌= మరొకరికి; చనునె?= సాధ్యమా?; రాజసూయ మహా+అధ్వరము= 
రాజసూయం అనే గొప్ప యజ్ఞాన్ని; పెజు ధరిత్రీపతులకున్‌= ఇతర రాజులకు; కోరి చేయంగన్‌= కావాలని చేయటానికి; తీరునే?= 
వీలుపడుతుందా? ధర్మ+ఏకనిరతుండు= ధర్మదీక్షకలవాడు; ఆతండు+ఒక్కరుండు+అ చూవె= ఆయన ఒక్కడేకదా; అనన్‌+చనన్‌= 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 

అనటానికి; ఒరులకున్‌= ఇతరులకు; అలవి+అగునె?= సాధ్యపడుతుందా?; నిత్యవ్రతంబుకాన్‌= అనుదినం దీక్షగా; సత్యంబు= 
సత్యాన్ని; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; ఒరులకున్‌= ఇతరులకు; పాటింపవచ్చునె?= పాలించసాధ్యమా; ఆ+యురధిష్టిరు 
గాంభీర్యము= ఆ ధర్మజుడి గంభీరస్వభావం; అతని ధైర్యము= ఆయన సాహసం; అరయన్‌= చూడగా; ఒండు+ఎడన్‌+కలుగునె?= 
మరొకచోట ఉంటుందా?; అతడు కీర్తిధరుండు= అతడు ఖ్యాతిని చక్కగా ధరించినవాడు; కరుణా+ఉత్తరు(డు= దయాగుణంచేత 
శ్రేష్టుడు; మహీసుర సమృద్ధికరుండు= బ్రాహ్మణులకు సంపదను కలిగించేవాడు; నిజవంశకరుండు= తన వంశానికి కీర్తి తెచ్చేవాడు; 
ఉపకార పరు(డు= ఉపకారం చేసేవాడు. 


తాత్పర్యం: అజాతశత్రుడనే బిరుదం కలిగి ఉండి కూడా దిగ్విజయం చేసి కీర్తికెక్కటం ధర్మరాజుకు తప్ప వేరొకరికి 
సాధ్యమౌతుందా? రాజసూయ మహాయజ్ఞాన్ని కోరి నిర్విఘ్నంగా నిర్వహించటం మిగిలిన భూపతులకు శక్యమౌతుందా? 
ధర్మాచారపరాయణుడని కీర్తించటానికి అత డొక్కడే తగినవాడుకాని, ఇతరుల కది వీలవుతుందా? సత్యవ్రతాన్ని 
నిత్యంగా పాటించటం అతడివలె ఇతరుల కెవ్వరికైనా సాధ్యమౌతుందా? ఆ ధర్మరాజుకున్న గాంభీర్యం, ధైర్యం 
మరొకరిలో ఎక్కడైనా కానవస్తాయా? అతడు యశస్వి, కరుణామయుడు, బ్రాహ్మణ హితకరుడు, చంద్రవంశకీర్తికరుడు, 
ఉపకారపరుడు. 


విశేషం: అలం: ఉదాత్తం. ఎత్తుగీతిలో ధీరోదాత్త నాయక లక్షణాలు పేర్కొనబడ్డాయి. సీసపద్య పాదాలలో ఉదాత్త నాయకులందరిలో 
(శ్రేష్టుడైన మహానాయకుడి లక్షణాలు చెప్పబడ్డాయి. ధీరుడంటే కష్టాలను సహించేవాడు. ఉదాత్తుడంటే తనను తాను పొగడుకొనని 
వాడు. దయామయుడు. హర్షశోకాదులచేత అభిభూతుడు కానివాడు. అంతేకాక గంభీరుడు, మహాసత్తుడు, దృఢవ్రతుడు, 
గూఢమానము కలవాడని లాక్షణికులు చెప్పారు. ఈ లక్షణాలన్నీ ఎత్తుగీతిలో ప్రస్తావించబడ్డాయి. ఈ లక్షణాలన్నీ ధర్మరాజు 
చరిత్రలో సంభవిల్లిన నాలుగు విలక్షణాంశాలలో ధ్వనించబడుతున్నాయి. దిగ్విజయం చేసి కూడా అజాతశత్రు వనిపించుకొన్న 
మహాసత్తుడు. రాజసూయం చేయటం వలన వచ్చే ఫలితాలను గురించి తెలిసి కూడా పితృతృప్తి కొరకు సాహసంతో చేసిన 
దీరుడు. ధర్మాచరణం వలన కలిగే కష్టనిష్టురాలను ఎదురొడ్డి నిలిచిన గంభీరుడు. సత్యవ్రతాన్ని నిత్యంగా పాటించటం వలన 
ఎన్ని ఆపదలు వచ్చినా ఆ వ్రతాన్ని వీడని దృఢవ్రతుడు - ఆయా గుణాలలో అతడికంటె ఘనుడు మరొక్కడు లేడని అతడి 
జౌదాత్త్యాన్ని ఉదాత్తాలంకారంలో చెప్పటం సార్ధకం. (సంపా.) 


క. కలిమికి నొప్పగు నీంగియు, । బలిమికి. దొడవైన యట్టి బలంగమునై లో 
కులచిత్తములకు వ్రే(గగు । కొలంది మన న్గొంతి పెద్దకొడుకున కమరున్‌. 190 


ప్రతిపదార్థం: కలిమికిన్‌= సంపదకు; ఒప్పు+అగు= తగిన; ఈంగియున్‌= దానగుణమూ; బలిమికిన్‌= బలానికి; తొడవు+ఐన+ 
అట్టి= అలంకార ప్రాయమయిన; బల(గమున్‌+ఐ= పరివారం కలవాడై; లోకుల చిత్తములకున్‌= జనుల హృదయాలకు; (వ్రేం 
గు+అగు కొలందిన్‌= అబ్బురమైన (పట్టనంత) పరిమితిచేత; మనన్‌= (ప్రవర్తించటానికి; గొంతి పెద్దకొడుకునకున్‌= ధర్మరాజునకు; 
అమరున్‌= సాధ్యపడుతుంది. 


తాత్సర్యం: తనకున్న సంపదకు తగినట్టుగా దానం చేస్తూ, శౌర్యానికి తగ్గట్లు సహాయ సంపత్తులూ బలగమూ కలిగి 
లోకుల హృదయాలు పట్టనంతగా ఆనందం కలిగించే ప్రవర్తన కొనసాగించటం ఆ ధర్మరాజుకే చెల్లింది. 


విశేషం: ధనం దానం వలన ఫలిస్తుంది. శౌర్యం సహాయ సంపత్తులతో ప్రకాశిస్తుంది. ఆ రెండింటినీ సాధించిన రాజులు (ప్రజల 
హృదయాలను చూరగొంటారు. ధర్మరాజు అటువంటివారిలో అగ్రగణ్యుడు. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 251 


(ఈక 


ఎవ్వని వాకిట నిభమదపంకంబు । రాజభూషణ రజోరాజి నడంగు; 

నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు । నొజ్జయై వినయంబు నొటిపు( గఅపు; 
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడి! మానిత సంపద లీనుచుండు; 
నెవ్వని గుణలత లేడు వారాసుల । కడపటి కొండపై. గలయంబ్రాంకు; 


తే. నతండు భూరిప్రతాప మహాప్రదీప । దూర విఘటిత గర్వాంధకారవైరి 
వీర కోటీరమణి ఘృణివేష్టితాంమఘ్రై । తలు(డు కేవల మర్తు కదే ధర్మసుతుండు! 191 


ప్రతిపదార్థం: ఇభమద పంకంబు= ఏనుగుల మదజలం వలన నేల తడిసి ఏర్పడిన బురద; ఎవ్వని వాకిటన్‌= ఎవరి వాకిటి 
ముందు; రాజభూషణ= రాజులయొక్క అలంకారాల రాపిడివలన రాలిన; రజోరాజిన్‌= దుమ్ము సముదాయంచేత; అడంగున్‌= 
అణగుతుందో; ఎల్లలోకములకున్‌= సమస్త లోకాలకు; ఎవ్వని చారిత్రము= ఎవని నడవడి; ఒజ్జ్ఞ+ఐ= గురుత్వం వహించి; 
వినయంబున్‌+ఒణుపున్‌= వినయంయొక్క పద్దతిని; కజపున్‌= నేర్పుతుందో; ఎవ్వని కడకంటన్‌= ఎవరి కనుకొనలలో; 
నివ్వటిల్లైెడుచూడ్కి= ప్రసరించే చూపు; మానితసంపదలు= అధిక సంపదలు; ఈనుచుండున్‌= కలిగిస్తూ ఉంటుందో; ఎవ్వని 
గుణలతలు= ఎవరి గుణాలనే తీగలు; ఏడువారాసుల= ఏడు సముద్రాల; కడపటికొండపైన్‌= చివరనున్న చక్రవాళ పర్వతంపై; 
కలయన్‌+(ప్రా(కున్‌= బాగా అల్టుకొంటుందో; అతండు= ఆయన; భూరిప్రతాప= గొప్ప పరాక్రమమనే; మహాప్రదీప= గొప్పదీపంచేత; 
దూరవిఘటిత= దూరంగా పారదోలబడిన; గర్వాంధకార= గర్వమనే చీకటి కల; వైరివీర= శత్రురాజుల; కోటీర= కిరీటాలలో; 
మణిఘృణి= రత్నకాంతులచేత; వేష్టిత= చుట్టబడిన; అం(ఘీతలు(డు= పాదాలు (అడుగులు) కలవాడు; ధర్మసుతు(డు= 
ధర్మజుడు; కేవల మర్ష్యుండ?= సామాన్య మానవుడా? (కాదని భావం). 


తాత్సర్యం: ఎవరి ముంగిట్లో మదపుటేనుగుల శరీరాలనుండి కారే మదజలధారలవలన ఏర్పడిన బురదను ఆయనను 
సేవించటానికి వచ్చే మహారాజుల అలంకారాల ఒరపిడివలన రాలిన ధూళి రాజిఅనే దుమ్ము అణచివేస్తుందో అట్టి 
ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి ఉత్తమ (ప్రవర్తన లోకాల కన్నింటికీ ఆదర్భమై (గురువై) వినయ వర్తనానికి 
ఒరవడి పెట్టుతుందో అట్టి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి కటాక్ష వీక్షణం గొప్ప సంపదలను కలుగజేస్తుందో, 
అటువంటి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి సుగుణాలనే తీవెలు సప్తసముద్రాలు దాటి చక్రవాళ పర్వతం 
మీదకు కలయ(ప్రాకుతాయో అట్టి ధర్మరాజు సామాన్య నరుడా? ఎవరి మహాపరాక్రమమనే పెద్ద దీపం శత్రువుల 
గర్వమనే అంధకారాన్ని దూరంగా పారద్రోలుతుందో, ఎవరి పాదాలు శత్రువీరుల కిరీటాలలోని రత్నకాంతులతో 
సదా ఆవరింపబడి వెలిగిపోతూ ఉంటాయో అటువంటి ధర్మరాజు కేవలం మానవుడా? (కాడు-దివ్యమానవ సదృశుడని 
భావం.) 


విశేషం: అలం: ఉదాత్తం. రాజభూషణ రజోరాబిన్‌ అనే సమాసానికి రాజులు ధరించే అలంకారాల రాపిడి వలన ఏర్పడిన రత్నాల 
పొడి సమూహమని అర్థం. ఆ రాజులు మహారాజులు. వారు ఎన్నో అభరణాలు ధరిస్తారు. వారు ధర్మరాజును ఒకరి నొకరు 
తోసుకుంటూ రావటం వలన రాపిడికి లోనై నుగ్గునుగ్గై ధూళిగా అయి ఆ పంకాన్ని అణచివేస్తాయి. దీనివలన ఆ రాజులయొక్క 
మహత్త్యమూ, వారి అపరిమిత సంఖ్యా, వారి అభరణాల విరివీ, ధర్మరాజుదర్శనం కొరకు వారు పడే తహతహా ఇవన్నీ 
వ్యజ్యమానమౌతాయి. “ధర్మరాజు శాంతమూర్తి" అనే కీర్తి లోకంలో వ్యాప్తి చెందింది. అది అతడి వినయపద్దతి. ఆ పద్ధతికి 
ఆయనే ఆదర్శంగా లోకం చెప్పుకొంటుంది. అతడు చక్రవర్తి. అర్జులు అతడిని ఆశ్రయించినప్పుడు కడకంటితో చూస్తే చాలు, 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్జులకు మహనీయసంపద లభిస్తుంది. అత డంతటి దయామయుడైన దాత. అతడి సుగుణాలు సప్త సముద్రాలు దాటి 
లోకాంతరాలకు వ్యాపించాయి. అతడి ప్రతాపానికి రాజులందరూ తలలు వంచారు. వారు అతడికి నమస్కారాలు చేస్తున్నప్పుడు 
వారి కిరీటమణికాంతులతో అతడి పాదాలు వెలిగిపోతుంటాయి. 'నా విష్ణుః పృథివీపతిః? అని న్యాయం, పృథివీపతు లెందరో తన 
పాదాలమీద పడి సేవించే ధర్మరాజు ఎవడు? అనే ప్రశ్న ఏర్పడుతుంది. అతడు కేవల మర్త్యుడు మాత్రం కాడు - అనే సమాధానం 
మాత్రం సత్యం. (సంపా.) 


ఉ. అట్టి మహాత్మ. డొక్కనికి నాశ్రితు(డై వెడకూడు( జీరయుం 

బెట్టంగ నిల్చి వాని మది ప్రీతికి నీడగువృత్తి( బేరునుం 

బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటున( బొంద. జూచి నా 

కెట్టు మనంబు వట్టు? ధృతి యెమ్మెయి( దూలక నిల్జుణ జిప్పుమా! 192 
ప్రతిపదార్థం: అట్టి మహాత్ముండు= ఆ విధమైన మహానుభావుడు (ధర్మజుడు); ఒక్కనికిన్‌= ఒక రాజునకు (అనామకునకు 
అనిధ్వని) అందుకే పేరు చెప్పలేదు; ఆశ్రితుండు+ఐ= ఆశ్రయించినవాడై; వెడకూడు= అల్పమైన భోజనం; చీరయున్‌+పెట్టం 
గన్‌= కట్టుబట్టలు ఇవ్వగా; నిల్చి= వాడివద్ద సేవకుడుగా కుదిరి; వానిమది ్రీతికిన్‌= అతడి మనస్సుకు సంతోషం కలిగించటానికి; 
ఈడు+అగువృత్తిన్‌= తగినవర్తనం పాటిస్తూ; పేరునున్‌+పుట్టును మాలి= పేరూ, పుట్టుకా వదలి; ఇప్పుడు+ఇటు= ఇప్పు డిట్టా; 
(బ్రుంగుడుపాటునన్‌+పొందన్‌= మరుగున పడిపోవటం; చూచి; నాకున్‌; మనంబు+ఎట్టు+పట్టున్‌?= ఎట్టా మనస్కరిస్తుంది; 
ధృతి= ధైర్యం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; తూలక నిల్బున్‌?= చలించదో; చెప్పుమా!= నీవే చెప్పుము. 


తాత్సర్యం: ఆ విధమైన మహితాత్ముడైన ధర్మజుడు సాధారణ వ్యక్తివలె ఒక రాజు వద్ద కూడూ అల్పమైన గుడ్డ 
కొరకు పరిచర్యలు చేయటం, పేరూ, వంశప్రతిష్టా, కులగారవం వదలి గోప్యంగా ఉండిపోవటం చూస్తే ధైర్యం చలించి, 
మనస్సు వికలమౌతున్నది. నాకు మిక్కిలి దుఃఖం కలుగుతున్నది. 


విశేషం: రోజులు బాగా లేనపుడు తలవంచక తప్పదని ఈ కథ చెప్పుతున్నది. 


చ. నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో 

త్రావనిభృద్దిశాకరుల కారయ నూఅటపట్టు గాదె? సం 

భావన భూజనంబులకు( బండువు గాదె? మహోగ్ర కోప రే 

ఖావిభవంబు వైరులకు( గాలము చేరువ గాదె పావనీ! 193 
ప్రతిపదార్థం: పావనీ!= పవనపుత్రుడవైన ఓ భీమా!; ఆరయన్‌= పరిశీలించగా; నీ వలమూపులావు= నీ కుడిభుజబలం; మును= 
పూర్వం; నేలన్‌+వహించిన= భూభారాన్ని మోసిన; నాగ, కూర్మ, గోత్ర+అవనిభృత్‌= ఆదిశేషువు, తాబేలు, కులపర్వతాలకు; 
దిశాకరులకు= దిగ్గజాలకు; ఊఅటపట్టు+కాదె= ఊరటకు స్థానం కాదా?; సంభావన= నీవు గౌరవించటం; భూజనంబులకున్‌= 
లోకులకు; పండువు కాదె?= పండుగ కాదా?; మహా+ఉ(గ్రకోపరేఖావిభవంబు= మిక్కిలి భయాన్ని కొలిపే నక పరిపూర్ణత 
అనెడి సంపద; వైరులకున్‌= శత్రువులకు; కాలము చేరువు+అకాదె= కాలం మూడటమేకదా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! నీ కుడిభుజపు బలపరాక్రమం చూచి ఇంతకుముందు భూభారం మోపిన ఆదిశేషువు, 
ఆదికూర్మం, ఏడుకులపర్వతాలూ, ఎనిమిదిదిగ్గజాలూ ఊరటపొందాయి. నీవు గౌరవంగా చూడటం లోకానికి పండుగ 
జొతుంది. నీవు కోపంతో మహోగ్రమైన స్వరూపాన్ని వహిస్తే శత్రువులకు కాలం మూడినట్టేకదా! 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 253 
విశేషం: అలం: అతిశయోక్తి. ఇక్కడ భూభారాన్ని ఆదిశేషుడు మోస్తూ ఉండటమనే పురాణగాథ ప్రస్తావించబడింది. అట్లాగే 
దశావతారాలలో ఒకటైన కూర్మావతారరూపంలో శ్రీవిష్ణువు భూ భారాన్ని మోశాడని గాథ. భూమిని సప్తకుల పర్వతాలూ, ఎనిమిది 
దిక్కులలో అష్టదిగ్గజాలూ మోస్తాయని ప్రతీతి. ఇక్కడ ఆ పురాణ గాథలు ఆధారంగా (ద్రౌపది భీముడి భుజబలాన్ని (ప్రశంసిస్తున్నది. 
పొగడ్తలకు లొంగనివాడు లేడు. అందులో భీముడూ ఒక భాగమే. 


తే. బక హిడింబ కిమ్మీరుల బాహుబలము । నా జరాసంధు నుగ్రదర్పాతిశయము 

లోకభీకరములు విజయాకరములు । నైన నీ కరములకు లోనయ్యెం గాదె! 194 
ప్రతిపదార్థం: బక= బకాసురుడియొక్క; హిడింబ= హిడింబాసురుడియొక్క; కిమ్మీరుల= కిమ్మీరుడియొక్క; బాహుబలమున్‌= 
భుజశక్తి; ఆ జరాసంధు= జరాసంధుడియొక్క; ఉ(గ్రదర్ప+అతిశయము= భయంకరమైన గర్వాధిక్యమూ; లోకభీకరములు= 


జనానికి భయాన్ని కలిగించేవి; విజయ+ఆకరములున్‌= జయాన్ని చేకూర్చేవి; ఐన; నీ కరములకున్‌= నీ చేతులకు; లోనయ్యెన్‌+ 
కాదె!= లోకువయినవికదా! 


తాత్సర్యం: లోకాలకు భయాన్నీ, విజయాలనూ కలిగించే నీ చేతులకు బక, హిడింబ, కిమ్మీరుల బాహుబలాలు, 
జరాసంధాదుల భయంకర గర్వాతిశయాలు లొంగిపోయాయి కదా! 


విశేషం: భీముడు తన చేతి మీదుగా బకాసురుడిని చంపాడు. హిడింబుడిని మట్టుపెట్టాడు. కిమ్మీరుడిని అంతమొందించాడు. 
జరాసంధుడిని చీల్చి వేశాడు. ఇవి అన్నీ ఆయన భుజ పరా[క్రమానికి సాక్షులు. వాటిని వరుసగా గుర్తు చేసింది (ద్రౌపది. 


ఆ. అట్టి నీవు వంటకట్టియలకు లావు । సూపుచుండ నెపుడు. జూచి చూచి 
వగతు; నదియు.గాక తగవేది యమ్మత్స్య । మేదినీశ్వరు(డు వినోదములకు 195 
ప్రతిపదార్థం: అట్టి నీవు= అంతటి బలసంపన్నుడవైన నీవు; వంటకట్టియలకున్‌= వంటకట్టెల కొరకు; లావు+చూపుచున్‌+ఉండన్‌= 


బలప్రయోగం చేస్తుంటే; ఎపుడున్‌+చూచిచూచి, వగతున్‌= నిత్యం పెక్కుసార్డ్టు చూస్తూ ఎంతో బాధపడుతుంటాను; అదియున్‌+కాక= 
అంతేకాక; తగవు+ఏది= న్యాయం తప్పి; ఆ మత్స్యమేదినీ+ ఈ శృరు(డు= ఆ విరాటరాజు; వినోదములకున్‌= ఆహ్లాదం కొరకు. 


తాత్సర్యం: అంతటి బలసమన్వితుడవైన నీవు నీ భుజబలాన్ని వంటకట్టెలు విరచటానికి వినియోగించటం నిత్యం 
చూచి దుఃఖపడుతూ ఉంటాను. అంతేకాక. ధర్మం తప్పి, ఆ విరాటరాజు తన వినోదాల కొరకు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: వలలుడు బలం కలవాడు కాబట్టి అతడిని ఇతరమృగాలపైకి మల్టురపైకి పంపుతాడు విరాటుడు. అది హింసాత్మక 
చర్య అని (ద్రౌపది గర్జిస్తున్నది. 
మ. మహిషవ్యామఘ్ర గజాది సత్త్వ చయమున్‌, మల్లవ్రజంబుం గృపా 

రహితుండై యెదు రొడ్డుచున్‌ వరుస బోరంజూచు నిన్నెప్పుడున్‌; 

మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు; నీచక్రియా 

విహితం బైన కుజీవనంబు విధి గావించెం గటా దీనికిన్‌'. 196 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కృపారహితుండు+ఐ= (విరటుడు) దయమాలి; మహిష= దున్నపోతులు; వ్యాఘ= పెద్దపులులు; గజ+ఆది= 
ఏనుగులు మొదలైన; సత్సచయమున్‌= జంతువుల సముదాయమునూ; మల్లవ్రజంబున్‌= జెట్టీల గుంపునూ; ఎదురు+ఒడ్డుచున్‌= 
నీకు ఎదురుగా నిలబెడుతూ; వరుసన్‌= వరుసగా; పోరన్‌= నీవు వారలతోపోరాటం చేస్తూ ఉండగా; ఎప్పుడున్‌+నిన్నున్‌= ఎప్పుడూ 
నిన్ను; చూచున్‌= (వినోదంగా) చూస్తూ ఉంటాడు; మహనీయంబు+అగు= గొప్పదైన; నీ శరీరము= నీ మేను; జగత్‌+మాన్యంబు= 
లోకం ప్రశంసించదగింది; విధి= దైవం; నీచక్రియా విహితంబు+ఐన= నీచమైన పనులు చేయటానికి అనువయిన; కుజీవనంబున్‌= 
చెడు (ప్రవృత్తిని; దీనికిన్‌= నీదేహానికి; కావించెన్‌+కటా!= ఏర్పరచాడు కదా! 


తాత్పర్యం: (విరాటుడు) దున్నపోతులు, పెద్దపులులు, ఏనుగులు మొదలైన జంతువులతోను, జెట్టీలతోను నిరయగా 
పోటీలు పెట్టి నీచేత ఎదుర్కొనేటట్లు చేసి ఆడిస్తుంటాడు. లోకులు మెచ్చుకొనే నీ శరీరం ఇట్లా నీచపుపనులకు తలొగ్గటం 
విధి కావించిన దుష్కియ కాక మరేమిటి? 


విశేషం: రాజుల వినోదాలు రకరకాలు. కొందరు జూదమాడుతారు. విరాటుడు ధర్మరాజుతో ఆడేవాడు. మరికొందరు నాట్యం 
చూస్తారు. అర్జునుడు ఆ విద్య చూపేవాడు. మల్టురతోను, క్రూరమృగాలతోను బలాఢ్యులకు పోటీలు పెట్టి రాజులు వినోదించేవారు. 
విరాటుడు వలలుడిని అందుకు వినియోగించుకొనటం విధి వైపరీత్యం. (ద్రౌపది బాధ ఇదే. అయితే, భీముడి చేత అటువంటి 
వినోదాలు చేయించవచ్చునని సూచించింది ధర్మరాజే. అజ్ఞాతవాస వ్రతకాలంలో అతడు శరీర వ్యాయామంలో వెనుకపడకుండా 
ఉండటానికి ధర్మజుడి పన్నాగ మది. ఆ రహస్యం తెలియని (ద్రౌపది బాధపడడంలో ఆశ్చర్యం లేదు. 


వ. _ అని మజియు నిట్లనియె 'వివేకహీనుండగు విరాటుండు నిన్నుంబోరించునప్పుడు నిజాంతఃపురకాంతలకు 
వినోదంబు సేయ వారల రావించిన నేనును సుదేష్టతో నరుగుదెంచి చూచుచుండుదు; నయ్యవసరంబున. 
197 
ప్రతిపదార్థం: వివేకహీనుండు+అగు= తెలివిలేనివాడైన; విరాటుండు; నిన్నున్‌+పోరించునప్పుడు= నీచేత యుద్దం చేయించేటప్పుడు; 
నిజ+అంతఃపురకాంతలకున్‌= తన అంతఃపురస్తీలకు; వినోదంబు+చేయన్‌= ఆహ్లాదం కలిగించటానికి; వారలన్‌= వారిని; 
రావించినన్‌= రప్పించగా; నేనును; సుదేష్లతో; అరుగుదెంచి= వచ్చి; చూచుచుండుదున్‌= చూస్తూ ఉంటాను; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో. 
తాత్సర్యం: తెలివిమాలినవాడైన ఆ విరాటుడు నీచేత జంతువులతో పోరాడింపచేసేటప్పుడు అంతఃపురకాంతలను 
కూడా వినోదం కొరకు పిలిపించేవాడు. సుదేష్టాదులతో పాటు నేనూ వచ్చి నిన్ను చూస్తూ ఉండే దానిని. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వివేకహీనుడని విరాటరాజును పేర్కొనటం సాభిప్రాయం. ఆనాడు మల్లయుద్దాలు అంతఃపుర'స్రీలకు వినోదాన్ని 
కలిగించటానికి కూడా ఏర్పాటు చేసేవారు. 


క. భరమున నీ పోరడు నెడ(। బరమ విషాదంబు, నీవు బలిమి మెజసి యు 
ద్దురవృత్తి జయము గొనినం । బరితోషము. బొందు నన్ను భావించి మదిన్‌. 198 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 255 
ప్రతిపదార్థం: భరమునన్‌= కష్టంతో; నీ పోరెడు+ఎడన్‌= నీవు పోరాడే సమయంలో; పరమవిషాదంబు= అధిక దుఃఖాన్నీ; నీవు 
బలిమి మెజసి= నీవు పరాక్రమం అతిశయించగా; ఉద్దుర వృత్తిన్‌= దృఢమైన (ప్రవర్తనతో; జయము+కొనినన్‌= విజయం సాధిస్తే; 
పరితోషమున్‌+పొందు= సంతోషించే; నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); భావించి= తలంచి; మదిన్‌= మనస్సులో. 


తాత్సర్యం: ఓ భీమసేనా! నీవు మల్లయుద్దాలలో కష్టపడుతున్నప్పుడు నేను పొందే దుఃఖాన్నీ, నీవు బలాన్ని ప్రాఢంగా 
ప్రదర్శించి జయం సాధించినపుడు నేను పొందే సంతోషాన్నీ గమనించి, నన్ను గురించి ఆలోచిస్తూ మనస్సులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భర్తపడుతున్న ఆవేదననూ, ఆవేశాన్నీ చూచి దుఃఖాన్నీ, హర్షాన్నీ పొందటం (స్త్రీలకు సహజం. అవి ఇతరులకు తెలిసిపోయేవి. 
వ. ఊహించి సుదేష్టయు( దత్వరిజనంబులుం దమలోన. 199 
ప్రతిపదార్థం: ఊహించి= ఊహచేసి; సుదేష్టయున్‌; తత్‌+పరిజనంబులున్‌= అక్కడి పరిచారికలు కూడా; తమలోనన్‌= తమలో తాము. 
తాత్పర్యం: అట్లా ఊహచేసి సుదేష్టా, అక్కడి పరిజనాలూ తమలో తాము. (తరువాతి పద్యంతో సమన్వయం). 
క. 'వలలుని దెస మాలినిచూ । డ్కుల తెజిం గెడపొందుం దెలిపెడుం గంటిరె! వీ 

రలు వచ్చిన సమయంబును । దలంపంగ నొక్కటియ యివ్విధం బెట్లొక్కో! 200 


ప్రతిపదార్థం: వలలునిదెసన్‌= భీముడివైపు; మాలినిచూడ్కు= సైరంధ్రి చూపులయొక్క; తెజంగు= పద్దతి; ఎడపొందున్‌+తెలిపెడున్‌= 
(ప్రేమను (ప్రకటిస్తున్నాయి; కంటిరె?= చూచారా?; వీరలు= వీరిద్దరు (భీముడు-(ద్రౌపది); వచ్చిన సమయంబును= కొలువులోకి 
వచ్చినవేళ; తలయపంగన్‌+ఒక్కటియ= ఆలోచిస్తే ఒకటే; ఈ+విధంబు+ఎట్ట్లొక్కో!= ఇది ఎట్టా జరిగిందో గదా! 


తాత్సర్యం: “ఈ వలలుడిని సైరంధ్రి చూచే చూపుల తీరు మనసు కలిసిన జాడ తెలియజేసేదిగా ఉన్నది. మనకొలువులోకి 
వీరిద్దరూ ఒకే సమయంలో రావటం కూడా జరిగింది. ఈ తీ రేమిటో ఆశ్చర్యంగా ఉన్నది. 
వ. అనుచుం గలదు లేదని పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు పోవుచుండుదు రట్టియెడ. 201 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; కలదు, లేదు+అని= ఉందీ, లేదు అని; పెక్కువిధంబులన్‌= అనేక రకాలుగా; తలపోసి= 
ఆలోచించి; గుజగుజలు పోవుచుండుదురు= గుసగుసలు ఆడుతుంటారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అంటూ తల కొక రకంగా ఆలోచిస్తూ, జౌను కాదని వాదించుకొంటూ, గుసగుసలాడుకొంటూ 
ఉంటారు. అప్పుడు. 


తే.  మరగి నీమూర్తిపై( గన్ను మనము దగిలి; యుండ నేమటియుండి యొక్కొక్కమాటు 
తలంచికొని వారిదెస మది నిలుపు నప్పు । డెటు(గనగు వారు నా తెటి( గెటుగుటెల్ల. 202 


a ut 


లగ్నమై ఉండగా; ఏమటీ+ఉండి= మైమరచి ఉండి; ఒక్కొక్కమాటు= ఒక్కొక్కసారి; తలంచికొని= ఆలోచించి; వారిదెసన్‌= 


ప్రతిపదార్థం: నీమూర్తిపైన్‌= నీ ఆకారంపై; మరగి= ఆసక్తికలిగి; కన్నున్‌= చూపూ; మనమున్‌= మనస్సూ; తగిలి+ఉండన్‌= 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 
పరిచారికలవైపు; మది నిలుపునప్పుడు= చూపు (త్రిప్పి నపుడు; వారు= పరిచారికలు; నా తెజంగు+ఎయింగుట+ఎల్లన్‌= నా (ప్రవర్తన 
అంతా గమనించటం; ఎణు(గన్‌+అగున్‌= తెలుస్తుంది. 


తాత్పర్యం: నా చూపులూ, మనస్సూ నీమీద ఆసక్తితో లగ్నమై ఉండగా ఒడలు మరచి ఉండేదానిని. మధ్య మధ్య 
ఒక్కొక్కసారి నా స్థితిని నేను తలచుకొంటూ వారివైపు చూచేదానిని. అప్పుడు వారు నన్ను గమనిస్తున్న తీరును 
తెలిసికొనేదానిని. 


నిశేషం: అ(ప్రయత్నంగా భీముడి ఆకారాన్ని అనురాగపూరిత నయనాలతో (ద్రౌపది చూడటం స్వభావం. ప్రేమలో పడ్డవారికి 
ఎదుటివారు తమను గమనిస్తారని అనుకోరు. లోక సహజమైన భావాన్ని కవి ఇట్లా ఎత్తి చూపాడు. 


వ. కావున మదీయ పరిభవాతిరేకంబునకు నీ వుద్రేకించిన జనంబులు మనల భేదింతురు; నీకుం బోలిన భంగి 
రహస్యభంగంబు గాకుండ నరిభంగంబు సేయు మని వెండియు. 203 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మదీయ పరిభవ+అతిరేకంబునకున్‌= నాకు కలిగిన అవమానాతిశయానికి; నీవు+ఉద్రేకించినన్‌= 
నీవు విజృంభిస్తే; జనంబులు= లోకులు; మనలన్‌ భేదింతురు= మనలను సులభంగా గుర్తు పట్టివేస్తారు. నీకున్‌+పోలినభంగిన్‌= 
నీకు అనువైన విధంగా; రహస్య భంగంబు+కాకుండన్‌= అజ్ఞాతవాస సమయం బయటపడకుండా; అరిభంగంబు= శత్రువును 
చంపటం; చేయుము= చేయుము; అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: నేను పొందిన అవమానభారానికి కోపపడి నీవు నిజంగా విక్రమిస్తే లోకులు మనలను ఇట్టే పోల్చుకొనగలరు. 
కాబట్టి, నీ కనువైనవిధంగా మన రహస్యవర్తనం బయటపడకుండా, శత్రువును చంపాలి” అని ద్రౌపది చెప్పి ఇంకా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. తొడరిన హరునైన దోర్టలంబున( దన్ను । మిగులంగనీండను మేటి మాట, 
యమరేంద్రు నర్జాసనమునకు నైన న । ర్లుం డెంతయును నను రూఢిమాట, 
జము నిల్లు సొచ్చిన జంతువు నైనను । గాచు నెమ్మెయి నను రాచమాట, 
తనుం గోరి యూర్వశి దాన వచ్చిన నైన । లోలుండు గాండను మేలిమాట. 


తే. శౌర్యవైభవ ప్రాభవ శౌచములకు । నొరులకైన( గైవారమై యుల్లసిల్లు 
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టె ! : యెందు గలుగునె యర్దును నీడువాండు ? 204 


ప్రతిపదార్థం: తొడరిన= ఎదుర్కొనిన; హరున్‌+ఐనన్‌= శివుడినైనా; దోస్‌+బలంబునన్‌= భుజశక్తితో; తన్నున్‌ మిగులంగన్‌+ 
ఈండు= తనను మించిపోనీడు; అను మేటిమాట= అనే గొప్పమాట; అమరేంద్రు+అర్హ+ఆసనమునకున్‌+ఐనన్‌= ఇంద్రుడి 
సగం సింహాసనానికైనా; ఎంతయునున్‌= ఎంతైనా; అర్హుండు= సమర్దుడు; అను రూఢిమాట= అనే గట్టిమాట; జము+ఇల్టు= 
యమలోకం; చొచ్చినజంతువున్‌+ఐనను= ప్రవేశించిన పశువునైనా; ఏ+మెయిన్‌+కాచున్‌= ఎట్లాగైనా కాపాడుతాడు; అను రాచమాట= 
అనే పౌరుషపు మాట; ఊర్వశి= ఊర్వశి; తనున్‌+కోరి= తనను వరించి; తాన్‌+అవచ్చినన్‌+ఐనన్‌= తనంతట తానే వచ్చినా; 
లోలుండు+కాండు= లోబడడు; అను మేలిమాట= అనే మంచిమాట; శౌర్య= పరా(క్రమానికి; వైభవ= ఐశ్వర్యానికి; ప్రాభవ= 
ప్రభుత్వానికి; శౌచములకున్‌= శుచిత్వానికి; ఒరులకైనన్‌= ఇతరులకైనా; కైవారము+ఐ= పొగడదగినదై; ఉల్లసిల్టున్‌= (అర్జునుడు) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 257 
ప్రకాశిస్తుంటాడు; ఒక్కరునికిన్‌= అలా (ప్రకాశించటం (అర్జునుడు తప్పు) మరో వ్యక్తి యెడల; ఒక్కరునికిన్‌= ఇవి+ఎల్లను= ఇవి 
అన్నీ; నిక్కము+అట్టె!= నిజాలౌతాయా!; అర్జును+ఈడువా(డు= అర్జునుడితో సమానుడు; ఎందున్‌+కలుగునె?= ఎక్కడైనా 


ఉంటాడా? 


తాత్సర్యం: పరమేశ్వరుడే ఎదిరించినా అతడిని భుజబలంలో తనను మించనీయడు అనే గొప్ప కీర్తీ ఇంద్రుడి సగం 
గద్దె మీద కూర్చుండ గలిగిన అర్హత ఎంతైనా కలవాడు అనే గట్టి కీర్తీ, యమలోకంలో ప్రవేశించిన జంతువునైనా ఏదో 
విధంగా రక్షించగలడనే పౌరుషపు కీర్తీ, ఊర్వశి తనను కోరి తనంతట తాను వచ్చినా (ప్రీలోలుడు కాని ఉత్తమ కీర్తీ 
వరుసగా తన పరాక్రమానికీ, వైభవానికీ, మహిమకూ, నిర్మల వర్తనానికీ సాక్షులై శత్రువులచేత కూడా పొగడ్తలు 
పొందగలగటం ఒక్కరికి మాత్రమే చెల్లింది. ఆ ఒక్కడు ఆ అర్జునుడు. అతడితో దృీటెనవాడు మరొకడు లేడు. ఇది 
సత్యం. 


విశేషం: అలం: ఉదాత్తం, యథాసంఖ్యం. పాశుపతా(స్త సంపాదన ఘట్టంలో పరమేశ్వరుడితో దీటైనవాడని అనిపించుకొనటం 
అర్జునుడి పరా(క్రమానికి ఒక ప్రశంసాప(త్రం. ఇట్లాగే మిగిలిన సీసపద్య పాదాలను వైభవ, ప్రాభవ, శౌచాలనే గుణాలకు 
అన్వయించుకొనాలి. మాట అనే పదానికి పలుకు, కీర్తి అపకీర్తి సంభాషణ, రూఢి మొదలైన అర్థాలున్నాయి. తిక్కన ఈ 
పద్యంలో కీర్తి అనే అర్థంలో ప్రయోగించాడు. మేటి మాట- అంటే అంతకంటె మించి చెప్పదగిన మాట (కీర్తి లేదని భావం. 
రూఢిమాట- అంటే లోకంలో బాగా స్థిరపడిన మాట (కీర్తి) అని అర్థం. రాచమాట- అంటే గర్వంగా చెప్పుకొనే మాట (కీర్తి) అని 
తాత్పర్యం. మేలిమాట- అంటే అంతకు మించి చెప్పలేని మంచిమాట (నిష్కల్మషమైన కీర్తి) అని భావం. కైవారం రాజగుణకీర్తనకు 
సంబంధించిన స్తుతి. అర్జునుడు నాలుగు గుణాలలో సాటిలేని మేటికీర్తిని పొందాడు. అట్లా పొందినవాడు సమకాలీన భారతంలో 
మరొకడు లేడు. అట్టి ఉదాత్తుడి వర్తనం ఉదాత్తాలంకార శోభితం కావటం సార్థకం. (సంపా.) 


పాశుపతా(స్త గాథ, ఇంద్రసింహాసనం ఎక్కటం, గో సంరక్షణ, ఊర్వశీ పరాభవం, అర్జునుడి బలపరా(క్రమాలకు నిదర్శనాలు. 
కడచిన భారతకథలో ఇవి వచ్చాయి. వాటిని గమనించగలరు. 


క. ఆ పార్టుండు భరతాన్వయ । దీపకు. డమరేంద్ర సుతుండు తేజోనిధి వి 
ద్యాపారగుండు వినుత । వ్యాపారుం డాపదలకు నగ్గం బయ్యెన్‌. 205 


ప్రతిపదార్థం: ఆ పార్టుడు= ఆ అర్జునుడు; భరత+అన్వయదీపకు(డు= భరతవంశాన్ని (ప్రకాశింపజేసిన వాడు; అమర+ఇం(ద్ర 
సుతుండు= దేవేంద్రుడి కుమారుడు; తేజస్‌+నిధి= పరాక్రమానికి ఆటపట్టు; విద్యాపారగుండు= విద్యలను పారం ముట్టేటట్టు 
పూర్తిగా నేర్చినవాడు; వినుత వ్యాపారుండు= పేరెన్నికగన్న పనులు చేసేవాడు; ఆపదలకున్‌+అగ్గంబు+అయ్యెన్‌= కష్టాలపాలయ్యాడు. 


తాత్సర్యం: ఆ అర్జునుడు భరతవంశానికే పేరు తెచ్చినవాడు, దేవేంద్రుడి కుమారుడు, పరాక్రమశాలి, అ(స్తశస్త 
విద్యానిధి, (ప్రశంసించదగిన ఆచరణ కలవాడు అయిన ఆ ఘనుడు ఈనాడు ఆపదలకు గురి అయ్యాడు. 


విశేషం: బలహీనుడు కష్టాలకు తోనుకావటం సహజం. భుజబలపరా(క్రమం కలిగిన అర్జునుడి అంతటివాడు అన్న మాటకు 

కట్లుపడి, అజాతవానానికి సిదపడి, బృహన్నలా రూపంలో ఆడవాళ్ళతో కలసి మెలిసి నాట్యాచార్యుడుగా (ప్రవర్తించటం ద్రౌపది 
(5) Sy లు సమా 

మనస్సుకు కష్టం కలిగించింది. విధి బలీయం. ఎంతటివారైనా విధికి తలొగ్గొక తప్పదు. ఈ విధంగా (ద్రౌపది ఇక్కడ అర్జునుడి 

గుణగానం చేసింది. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 
చ. అరయ నతండు మానధను. డక్కట రంగమునందు నిల్చి సుం 
దరులకు నాట సూపెడు విధం బతిదీనము; దాని జూచి యే. 
బురపుర( బొక్కుదుం; గడుపుం బ్రోచికొనన్‌ లఘువృత్తి కిమ్మెయిం 
జొరనగువాండె దేవపతిసూనుండు? దైవము చేంత సూచితే? 206 


ప్రతిపదార్థం: అక్కట!= బౌరా!; మానధనుండు= అభిమానమే ధనంగా కలవాడైన; అతండు= ఆ అర్జునుడు; రంగమునందున్‌ 
నిల్చి= నాట్యరంగంమీద నిలబడి; సుందరులకున్‌= స్రీలకు; ఆట+చూపెడువిధంబు= నాట్యం చేసిచూపే తీరు; అరయన్‌= 
ఆలోచించగా; అతిదీనము= కడు జాలి కలిగించేది; దానిన్‌+చూచి= అది చూచి; ఏన్‌= నేను-(ద్రౌపది); పురపురన్‌ పొక్కుదున్‌= 
లోలోపల మిగుల దుఃఖిస్తాను; దేవపతిసూను(డు= ఇంద్రుడి కుమారుడు; కడుపున్‌+(ప్రోచికొనన్‌= ఆకలి తీర్చుకొనటానికి; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; లఘువృత్తికిన్‌= నీచపు పనికి; చొరన్‌+అగువాండె?= పాల్పడదగినవాడా?; దైవము చేత= భగవంతుడి 
చేష్ట చూచితే?= చూచావా? 


తాత్పర్యం: అటువంటి అభిమానధనుడైన అర్జునుడు నాట్యరంగంలో నిలబడి రాచకన్నెలకు నాట్యం నేర్పవలసి 
వచ్చిన ఆ స్థితి ఎంతో దయనీయం. జాలి కలిగిస్తున్నది. దానిని చూచి నేను లోలోన దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాను. 
దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు కడుపు నింపుకొనటానికి ఇంతటి నీచవృత్తికి పాల్పడటమా? విధి చేసే వింత 
చేష్టలు చూచావా? 


విశేషం: ఊర్వశి శాపంవలన అర్జునుడికి ఈ స్థితి ఏర్పడింది. అది అతడికి అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా ఉండటానికి 
ఉపకరించింది. 


చ.  'మగలకు మేటియైన బలమర్దననందను. బేడి. జేయంగాం 
దగునె విధాత నీకు? నని దైవము దూటుదు, నోర్వరాని నె 
వ్వగ తలకొన్న నెంతయును వందుదు, నిద్దురవస్ట యెన్నండో 
తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమి సేయుదున్‌? 207 


ప్రతిపదార్థం: విధాత!= ఓ బ్రహ్మదేవా!; మగలకున్‌= పురుషులకు; మేటి+ఐన= శ్రేష్టుడైన; బలమర్హన నందనున్‌= ఇంద్రుడి 
కుమారుడైన అర్జునుడిని; పేడిన్‌*చేయంగాన్‌= నపుంసకుడిని చేయగా; నీకున్‌; తగునె?= న్యాయమా?; అని దైవమున్‌ దూణుదున్‌= 
అని విధిని నిందిస్తాను; ఓర్వరాని= భరించరాని; నెజ+వగ తలకొన్నన్‌= అధిక దుఃఖం కలుగగా; ఎంతయును= ఎంతైనా; 
వందుదున్‌= చింతిస్తాను; ఈ+దురవస్థ= ఈ కష్టం; ఎన్నండో తెగుట+అని= ఎప్పుడు తొలగిపోతుందా? అని; సంతతంబును= 
ఎల్లప్పుడూ; మదిన్‌+తలపోయుదున్‌= మనసులో ఆలోచిస్తాను; ఏమి చేయుదున్‌?= ఇంతకంటె చేయగలిగింది ఏముంది? 


తాత్సర్యం: 'ఓ బ్రహ్మదేవా! అంతటి ఇంద్రకుమారుడిని పేడివాడిగా చేసి ఆడిస్తున్న నీ చేష్టలు దూషితా'లని ఆ 
భగవంతుడిని నిందిస్తాను, భరించరాని దుఃఖం నన్ను ఆక్రమిస్తుంది. ఈ కష్టాలు ఎన్నడు గట్టెక్కుతాయా? అని 
ఆలోచిస్తాను. ఐనా చేసేది ఏముంది? 


విశేషం: ఎంతటి బలవంతుడికైనా విధిని తప్పించుకొనటం సాధ్యం కాదు. పరా(క్రమంచేత పరమశివుడి పాశుపతాస్రాన్ని ప్రసాదంగా 
పొందిన బలవంతుడైన అర్హునుడు బృహన్నలా రూపం దాల్చడం విచిత్రం. అజ్ఞాతవాస సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క 
జ Sy 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 259 
రూపం దాల్ఫాలనుకొన్నారు. ఊర్వశి శాపం గుర్తుకు వచ్చింది అర్జునుడికి. అది అర్జునుడికి వరంగా మారింది. అది ఇంద్రు 
డిచ్చిన వరం(ప్రభావం. 


సీ తనయొ ప్పెదురంగన్న దగిలి యెవ్వరికైన । మలంగి క్రమ్మటి( జూడవలయువా(డు, 
తన వర్తనము విన్న మునిజనంబులకైన | నలవరించికొనంగవలయువాండు, 
తన బంటుతన మాజి. గనిన మార్తురకైన । బలుమాటు నగ్గింపవలయువాండు, 
తన వితరణ కేళి వినిన గల్పకతరు । వులకైనం దలయూ(పవలయువాడు. 


తే. నకులు(డొరులకు నశ్వశిక్షకుండుగా6గ । నగునె యాతని దుస్ట్రితి యనుదినంబు. 
గాంచి కన్నీ రడంచుచు( గడవరాని । దైవఘటనకు నొత్తు. జిత్తంబులోన. 208 


ప్రతిపదార్థం: తన+ఒప్పు= తన అందాన్ని; ఎదురన్‌+కన్నన్‌= ఎదుటపడి చూస్తే; తగిలి= ఆసక్తితో; ఎవ్వరికిన్‌+ఐనన్‌= 
ఎటువంటివారికైనా; మలంగి= తిరిగి మరలా; (క్రమ్మణన్‌= మరొకమారు; చూడన్‌+వలయువా(డు= చూడాలనిపించేవాడు; తన 
వర్తనము= తన నడవడి; విన్న= వినిన; మునిజనంబులకున్‌+ఐనన్‌= మునులకైనా; అలవరించికొనంగన్‌+వలయువా(డు= అలవాటు 
చేసికొనవలెనని+అనిపింపచేసేవాడు; తన బంటుతనము= తన శూరత్వాన్ని; ఆజిన్‌+కనినన్‌= యుద్దంలో చూస్తే; మార్తురకున్‌+ 
ఐనన్‌= శత్రువులకైనా; పలుమాణు= పెక్కుసార్లు; అగ్గింపన్‌+వలయువా(డు= మెచ్చుకొనదగినవాడు; తన వితరణ+కేళి= తన 
దానగుణవిలాసాన్ని; వినినన్‌= విన్నటైతే; కల్పకతరువులకున్‌+ఐనన్‌= కల్పవృక్షాలకైనా, తల+ఊం(పన్‌+వలయువా(డు= తలవూపి 
మెచ్చుకొన తగినవాడు; ఒరులకున్‌= ఇతరులకు; అశ్వశిక్షకుండు= గు[ర్రాలకు శిక్షణనిచ్చే కాపరిగా; నకులు(డు= నకులుడు; 
కాంగన్‌+అగునె?= కావటం న్యాయమా?; ఆతని దున్‌+స్థితి= నకులుడి కష్టపరిస్థితి; అనుదినంబున్‌+కాంచి= రోజూ చూచి; 
కన్నీరు+అడంచుచున్‌= కన్నీళ్ళు [క్రుక్కుకొంటూ; కడవన్‌+రాని= దాటరాని; దైవఘటనకున్‌= విధిచేష్టలకు; చిత్తంబులోనన్‌= 
మనస్సులో; నొత్తున్‌= బాధపడతాను. 


తాత్సర్యం: తన అందాన్ని ఎదుటబడి చూస్తే మరల తిరిగి చూడాలని ఎవరికైన అనిపించే అందగాడు, తన ప్రవర్తనాన్ని 
గురించి వింటే మునులకైనా దానిని అనుసరించాలని అనిపించే ఆదర్శశీలుడు, యుద్దంలో తన పరాక్రమాన్ని చూస్తే 
శత్రువులకు కూడా పెక్కుసార్లు కీర్తించవలెనని అనిపించే శూరుడు, తన దానవిశేషాలను వింటే కల్పవృక్షాలచేత కూడా 
తలలూపింప జేయగల దానశీలుడు అయిన నకులుడు ఇతరులసేవలో గుర్రాలకు శిక్షకుడుగా ఉండదగినవాడా? 
అతడి శోచనీయస్టితిని చూచి నిత్యం కన్నీరు పెట్టుతుంటాను. దాటరాని దైవ సంఘటనను మనస్సులో తలచుకొని 
నొచ్చుకొంటూ ఉంటాను. 


విశేషం: 1.నకులుడిలో విరుద్ధ గుణాల విశిష్ట మేళనం కనబడుతుంది. ఆకర్షించే అందం ఒకవైపు, మునులకు కూడా ఆదర్శంగా 
ఉండే నియమ నిష్టలు మరొకవైపూ (ప్రవృత్తి నివృత్తి లక్షణాల సంయోజనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యుద్దం చేసే వీరకృత్యం 
ఒకవైపు ఉన్నదంతా దానం చేసే దానవృత్తం మరొకవైపు రాజస సాత్తిక ప్రవృత్తులను తెలుపుతున్నాయి. అతడు అశ్చశిక్షకుడైనాడు. 
అశ్వాలు ఇంద్రియాలకు (ప్రతీకలు. ఇంద్రియాలను భోగ, యోగ, యుద్ద, దాన ్రవృత్తులలో నియంత్రించగలగటం రాజయోగి 
లక్షణం. అంతటి ఉత్తమాధికారి భౌతికంగా గుర్రాలకు-అదీ ఇతరుల గుర్రాలకు నడవడి నేర్పేవాడయ్యా డన్నదే (ద్రౌపది దుఃఖం. 
పూర్వవైభవ సంస్మరణం (ప్రస్తుత నిరంతర దుఃఖానికి కారణం కావటం విశేషం. 2. ఈ పద్యంలో శబ్బార్థ మాధుర్య గుణాలు 
పోషించబడ్డాయి. పృథక్‌ పదత్వ రూపమైన శబ్దగుణమాధుర్యం సౌందర్యాన్ని పోషిస్తే, సౌశీల్యాన్నీ, పరా(క్రమాన్నీ, దానగుణాన్నీ 
వ్యంజింపజేసే ఉక్తి వైచిత్రం ఇందులోని అర్థగుణమాధుర్యాన్ని పోషించింది. ఉభయగుణ పోషకమైన ఈ రచన నకులుడి 
బాహిరమైన, ఆంతరమైన సౌందర్యాలను రూపుకట్టించింది. (సంపా.) 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 
శా. ఆరూపం బవికార, మా భుజబలం బత్యంత నిర్గర్వ, మా 
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్రియాజ్హాన మా 
a 
ర్యారంభ ప్రతికూల వాదరహితం, బా యీంగి సన్మాన వి 


స్తారోదాత్తము మాద్రి పిన్నకొడు కేతన్మాత్రు(డే చూడంగన్‌? 209 


ప్రతిపదార్థం: చూడంగన్‌= పరిశీలించగా; ఆ రూపంబు= అంతటి సౌందర్యం; న+వికారము= మార్పులేనిది; ఆ భుజబలంబు= 
ఆ భుజబలం; అత్యంత నిర్ణర్వము= మిక్కిలి గర్వం లేనట్టిది; ఆ శూరత్వంబు= ఆ సాహసం; దయా+రస+అనుగతము= 
దయారసాన్ని అనుసరించి ఉండేది, దయతో కూడినది; ఆ శుంభత్‌+క్రియాజ్ఞానము= ఆ (ప్రకాశించే పనులలోని నేర్పరితనం; 
ఆర్య+ఆరంభ (ప్రతికూల= పెద్దల నడవడికకు అడ్డు చెప్పే; వాదరహితంబు= వాదం లేనట్టిది; ఆ+ఈయగ= ఆ దానగుణం; 
సత్‌+ మానవిస్తార+ ఉదాత్తము= గౌరవం యొక్క గొప్పతనంచేత (ప్రకాళశించేది; మాద్రి పిన్నకొడుకు= మాద్రి చిన్నకొడుకు 
సహదేవుడు; ఏతద్‌+మా(తుడే?= సామాన్యుడా? 


తాత్సర్యం: మాద్రి చిన్న కొడుకైన సహదేవుడు సామాన్యుడా? (అసామాన్యుడని భావం). అతడి ఆ రూపం నిర్వికారం. 
ఆ బాహుబలం గర్వం లేనిది. ఆ పరాక్రమం దయారసంతో కూడింది. ఆ కార్య నిర్వహణ పరిజ్ఞానం పెద్దల నడవడికకు 
వ్యతిరేకం కానిది, వివాదాలకు గురి కానిది. ఆ దానం గౌరవ ప్రపత్తిచేత ఉదాత్తమైనది. కనుక, అతడు వయసులో 
చిన్నవాడైనా గుణాలలో పెద్దవాడే. 


విశేషం: 1. తెలుగులో 'ఆి అనే నిర్దేశక వాచకము ధ్వనిమయం. అది అనంతత్యాన్నీ, అద్భుతాన్నీ, అసదృశత్వాన్నీ, అస్వాద 
మాధుర్యాన్నీ ధ్వనిమయంగా నిర్దేశిస్తుంది. ఈ పద్యంలో 'ఆ' అనే విశేషణం అసదృశత్యాన్ని (దాన్ని పోలింది మరొకటి లేదు అనే 
భావం) ధ్వనింపచేస్తున్నది. “ఆ” గుణవాచకంగా పునరావృతం కావటం చేత పద్యంలో శ్రేష అనే గుణం రూపు కట్టింది. మసృణత్వం 
శబ్దగుణలక్షణం, ఘటన అర్థగుణశ్హేష లక్షణం. ఆ రెండూ పద్యంలో అందంగా అమరాయి. 2. శ్లేషలో కాకువు రాణించటం 
అలంకార లక్షణం. 'మాద్రిపిన్నకొడుకు+ఏతన్మాత్రుండే చూడంగన్‌?” అనే వాక్యంలో కాకువు ఉన్నది. దాని వలన రెండు అర్థాలు 
స్ఫురిస్తాయి. మాద్రి చిన్నకొడుకు చిన్నకొడుకువలె ఉండడు, పెద్దకొడుకువలెనే ఉంటాడు. వయసుకు చిన్నవాడైనా గుణాలలో 
అన్నను పోలి ఉంటాడు-అని ఒక అర్థం. అందువలననే (ద్రౌపది నకులుడి యందు ఏ గుణాలున్నాయని చెప్పిందో - వాటినీ 
సహదేవుడి యందు కూడా పేర్కొన్నది. నకులుడి వలెనే ఇతడు కూడా అందగాడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, యుద్ద 
కార్యకుశలుడు, దానపరుడు, అందువలన అన్నింటా అన్నను పోలినవాడనే తాత్పర్యం స్ఫురిస్తుంది. నకుల సహదేవులు కవలబిడ్డలు 
కాబట్టి ఒకరి పోలికలు మరొకరికి కొట్టవచ్చినట్టుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాని- ఇక్కడ రెండవ అర్థం ఇట్లా చెప్పుకొనాలి- 
అతడు ఏతన్మా(త్రుడే' -అటువంటివాడే (నిశ్చితార్థం) కాని సామాన్యుడా? అనిపిస్తాడు. అంటే సమానగుణాలున్నా సహదేవుడిలో 
అవి విశిష్టంగా ఉంటాయని కాకువు. అది ఎట్టాగంటే - నకులుడియందు విరుద్ధ లక్షణ సమాహారం కనపడితే, సహదేవుడిలో 
అసామాన్యగుణ సమారోపణం కనబడుతుంది. సుందరరూపానికి చపలత్వం (విలాసత్వం) సామాన్య లక్షణంగా చెప్పబడుతుంది. 
కాని, సహదేవుడి సౌందర్యం అవికారం. ఇది అసామాన్య లక్షణం. అట్లాగే భుజబలం నిగర్వంగా, శౌర్యం దయారసంగా, (క్రియాజ్ఞానం 
వివాదరహితంగా, దానం గౌరవోదాత్తంగా ఉండటం-అనేవి అసామాన్య లక్షణాలే జొతాయి. దీనిని బట్టి చూస్తే 'ఏతన్మాత్రుడే?' 
-నకులుడి వంటివాడా సహదేవుడు? అతడి కంటె అన్నింటా ఘనుడు - అని చెప్పినట్టు స్ఫురిస్తుంది. తిక్కన శ్రేషగుణావిష్కార 
రచనకు ఈ పద్యం (ప్రసిద్దోదాహరణం. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 261 

క. సుకుమారు( డతండు గోపా । లకవృత్తి వహించి యడవులం గ్రుమ్మరుచు 
న్మికి నాక కాదు పగవా । రికినైనను నకట! మన మెరియదే వగలన్‌? 210 
ప్రతిపదార్థం: అకట!= బౌరా!; అతండు= ఆ సహదేవుడు; సుకుమారు(డు= కోమలుడు (నీడపట్టున సుఖపడవలసినవాడు); 
గోపాలకవృత్తిన్‌+వహించి= గొల్లవాడి పనిని అంగీకరించి; అడవులన్‌+(క్రుమ్మరుచున్‌+ఉన్కికిన్‌= అడవులలో తిరుగుతుండటానికి; 


నాకు+అ కాదు= నాకేకాదు; పగవారికిన్‌+ఐనను= శత్రువులకైనా; వగలన్‌= దుఃఖాలతో; మనము+ఎరియదే?= మనస్సు 


పరితపించదా? 


తాత్పర్యం: అతికోమలుడైన ఆ సహదేవుడు ఆవుల కాపరిగా ఉంటూ అడవులలో సంచరిస్తూ ఉండటం చూస్తే నాకే 
కాదు, శత్రువులకైనా దుఃఖంతో మనసు పరితపిస్తుంది. 


విశేషం: “ఇటువంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదు” - వంటి లోకోక్తులు తెలుగు పలుకుబడిలో సహజం. దైన్యం యొక్క 
పరాకాష్టను తెలిపే అభివ్యక్తి అది. ఇక్కడ సహదేవుడి వంటి సుకుమారుడు అడవులలో పశువులను కాయటం అనే దీనావస్థను 
పొందాడని చూచేవారు అమితంగా బాధపడతారు-అనే అర్థాన్ని జాతీయంతో ధ్వనింపచేసింది (ద్రౌపది. (సంపా.) 


ఉ. ఏనునుమీరు(గానలకు నేగునెడ న్నను జేరి యెంతయున్‌ 
దీనత దోంపంగుంతి సహదేవుని నిల్లడపెట్టి నాకు 'న 
మ్మా! నిను నమ్మి చాల విషమంబగు నివ్వనవాస మీతండుం 
బూనంగ నియ్యకొంటి' నని బోరన నశ్రులు గ్రమ్ముచుండ(గన్‌. 211 


ప్రతిపదార్థం: ఏనును= నేనూ (ద్రౌపది); మీరున్‌= మీరున్నూ, (పాండవులున్నూ); కానలకున్‌+ఏగు+ఎడన్‌= అడవులకు 
వెళ్ళేటప్పుడు; కుంతి= అత్తగారైన కుంతీదేవి; ననున్‌+చేరి= నా దగ్గరకు వచ్చి; ఎంతయున్‌= ఎంతో; దీనత+తోయన్‌= దైన్యం 
ఉట్టిపడగా; సహదేవునిన్‌; నాకున్‌; ఇల్లు+అడ పెట్టి= అప్పగించి; అమ్మా!= ఓ ద్రౌపదీ; నినున్‌+నమ్మి= నిన్ను నమ్మి; చాల 
విషమంబు+అగు= ఎంతో కష్టమైన; ఈ+వనవాసము= ఈ అరణ్యవాసం; -ఈతండున్‌= ఈ సహదేవుడు కూడ; పూనంగన్‌= 
చేయటానికి; ఇయ్యకొంటిన్‌= ఒప్పుకొన్నాను; అని= అని పలికి; బోరనన్‌= ధారలు కట్టేటట్టు; అ(శ్రులు+(క్రమ్ముచుం డ(గన్‌= 
కన్నీరు నిండగా. 


తాత్సర్యం: నేనూ మీరూ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతి నన్ను దగ్గరకు తీసికొని నాకు సహదేవుడిని 
అప్పగిస్తూ 'కోడలా! నిన్ను నమ్మి అతికష్టమైన ఈ వనవాసాన్ని చేయటానికి సహదేవుడిని పంపటానికి ఒప్పుకొంటున్నాను” 
అని కన్నీరు ధారలు కట్టగా అన్నది. 

విశేషం: భార్య తల్లితో సమానంగా (ప్రవర్తిస్తుంది ఒక్కొక్కసారి. మరొకసారి దాసిగా నడుచుకొంటుంది. ఇక్కడ (ద్రౌపదిపై చిన్న 
కొడుకు భారాన్ని మోపింది కుంతి. మాద్రి చనిపోయినా తన సొంతబిడ్డగా చూచుకొన్నది. తన కడగొట్టు బిడ్డగా భావించి 


గారాబం చేసింది. అందుకే అంత మమకారం. 2. ఇల్లడ పెట్టడం= మరల తిరిగి ఇచ్చే నియమంతో ఒకరి వద్ద ధనాన్ని 
దాచిపెట్టుకొనటం. 


వ. మటియును. 212 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంతేకాక. 


చ. 'కడు( బసిబిడ్డ వీ; డొకటి కాదవునా నెటు(గండు; ముంద రె 
య్యెడ నొకపా టెటుంగ6 డెద యెంతయు. గోమల; మెప్పుడైన నేం 
గుడువంగం బిల్తుంగాని తనకుం గల యా(కటిప్రొ ద్దెబుంగం డీ 
కొడు కిటు పోకకు న్మనము గుందెడు; ని న్లని యూజిడిల్లెడున్‌. 213 


ప్రతిపదార్థం: వీ(డు= ఈ సహదేవుడు; కడున్‌+పసిబిడ్డ= మిక్కిలి గారాల బిడ్డ; ఒకటి కాదు+అవున్‌+ననాన్‌= ఒకటి కొను, 
ఒకటి కాదు అని; ఎజుంగండు= తెలియనివాడు, చెప్పలేడు; ముందర= ఇంతకుముందు; ఏ+ఎడన్‌= ఎక్కడా; ఒకపాటు= ఏ 
కష్టాన్నీ; ఎయుంగండు= అనుభవించలేదు; ఎద+ఎంతయున్‌= మనసెంతో; కోమలము= సున్నితం; ఎప్పుడైనన్‌= ఎన్నడైనా; నేన్‌= 
నేను (కాంతి); కుడువ(గన్‌= అన్నం తినుమని; పిల్తున్‌+కాని= పిలుస్తానుగాని; తనకున్‌+కల= సహదేవుడికి గల; ఆ(కటిప్రొద్దు= 
ఆకలయ్యే వేళను; ఎణుంగండు= తెలిసికొనలేడు; ఈ కొడుకు= అట్టి కొడుకు - ఈ సహదేవుడు; ఇటు పోకకున్‌= ఇట్టా 
అరణ్యాలకు వెళ్ళటానికి; మనము+కుందెడున్‌= నా మనస్సు విచారపడుతున్నది; నిన్‌+కని= నిన్ను చూచి; ఊఅడిల్లెడున్‌= 
ఊరట పొందుతున్నది. 


తాత్సర్యం: 'ఓ కోడలా! ఈ సహదేవుడు మిక్కిలి పసిబిడ్డ. జొను, కాదని చెప్పలేని చిరుతడు. ఇంతకుమునుపు ఎట్టి 
కష్టాలు తెలియనివాడు. మిక్కిలి సున్నిత స్వభావం కలవాడు. ఆకలి వేళ కూడా తెలిసికొనలేడు. నేను పిలిచి అన్నం 
పెట్టుతాను కాని, తనకు తానై అడగడు. అలాంటి కొడుకు ఇట్లా అడవులకు వెళుతుంటే మనస్సు విలవిలలాడుతున్నది. 
అయినా నిన్ను చూచి ఊరటపొందుతున్నది. 


విశేషం: తల్లి మమకారంతో నిండిన పై ఆవేదన, చిన్నకొడుకు అమాయకత్వం లోకంలో ఆడపిల్లను అప్పగింతలు పెట్టే స్థితిని 
గుర్తుకు తెస్తున్నది. 


తే. _ ఎప్పుడెయ్యెడ నేమిట నెట్టు లరయ । వలసె నమ్మెయి నారయు మలసి డస్సి 
నొచ్చియైనను నేమటి కిచ్చ దలంచి । తడవి నాచేత దీవన వడయు మమ్మ! 214 


ప్రతిపదార్థం: అమ్మ!= (ద్రౌపదీ! ఎప్పుడు= ఎప్పుడైనా; ఏ+ఎడన్‌= ఎక్కడైనా; ఏమిటన్‌= అన్నిటా; ఎట్టులు+అరయవలసెన్‌= 
ఎట్టా చూచుకొనాలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఆరయుము= చూచుకొమ్ము; అలసి= అలిసిపోయి; డస్సి= (శ్రమపడి; నొచ్చి+ఐనను= 
కష్టమైనా; ఏమజక= మరపులేక; ఇచ్చన్‌+తలంచి= మనసు కనిపెట్టి; తడవి= కాపాడి; నాచేతన్‌= నా వలన, కుంతిచేత; 
దీవన+పడయుము= ఆశీస్సులు పొందుము. 


తాత్సర్యం: ఓ (ద్రౌపదీ! ఎక్కడైనా, ఎప్పుడైనా, అన్నిటా ఎట్లా చూచుకొనాలో అట్టా చూచుకొమ్ము. అలసి, సొలసి, 
కష్టపడి, మరపులేకుండా అతడి మనస్సు కనిపెట్టి కాపాడి నా దీవనలను పొందుము.’ 


విశేషం: 1. ఇక్కడ పసిపిల్లవాడి సంరక్షణ బాధ్యతను అప్పగించే ఒక తల్లి హృదయాన్ని కవి చక్కగా చిత్రించాడు. చిన్న చిన్న 
మాటలతో తల్లి ఆవేదనను వ్యక్తం చేశాడు. 2. కుంతి 211వ పద్యంలో ఇల్లడ పెట్టినట్టు మాట్లాడింది. కాబట్టి అరణ్యాజ్ఞాతవాసాల 

౧ ౧ అ య (3) అ Sy 
తరువాత సహదేవుడిని తిరిగి తన కిచ్చి ఆశీస్సులను పొందుమని (ద్రౌపది నడిగింది. రాబోయే వచనంలో అజ్ఞాతవాసంలో 
అతడిని స్వయంగా సేవించలేనందుకు (ద్రౌపది విచారం వెలిపుచ్చింది. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 263 
వ. అనియప్పగించె; నేనును వనవాసకాలంబున నానేర్చు విధంబున మీకు నెల్లను గారామైన తమ్ముని నమ్మెయిం 
బరికించికొని వచ్చితి; నిపు డజ్ఞాతవాసాయాసితుండగు నతని నాకు ననుసరింప వెరవు గామిం జేసి 
చేయునది లేక చింతిల్లుచున్నదాన; నా తెటింగు వినుము. 215 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; అప్పగించెన్‌= అప్పగించింది; నేనును= నేను కూడా (ద్రౌపది కూడా); వనవాస కాలంబునన్‌= 
అరణ్యవాస సమయంలో; నానేర్చువిధంబునన్‌= నా శక్తి కొద్దీ; మీకున్‌+ఎల్లను= మీకందరికీ; గారము+ఐన తమ్మునిన్‌= ముద్దుల 
తమ్ముడైన సహదేవుడిని; ఆ+మెయిన్‌= అట్లా; పరికించుకొని వచ్చితిన్‌= కాపాడుకొంటూ వచ్చాను; ఇపుడు; అజ్ఞాతవాస+ 
ఆయాసితుండు+అగు= అజ్ఞాతవాస నియమంచేత అలసినవాడైన; అతనిన్‌= సహదేవుడిని; నాకున్‌= నాకూ (ద్రౌపదికి); 
అనుసరింపన్‌= వెంబడించటానికి; వెరవుకామిన్‌+చేసి= సాధ్యపడకపోవడంవలన; చేయునదిలేక= చేసేదిలేక; చింతిల్లుచున్‌+ 
ఉన్నదానన్‌= బాధపడుతున్నాను; నాతెణంగు వినుము= నా కథ వినుము. 


తాత్సర్యం: అని చెప్పి నాకు అప్పగించింది. నేను అరణ్యవాస సమయంలో నా శక్తికొద్దీ మీ అందరికీ గారాబు తమ్ముడైన 
సహదేవుడిని ఆ విధంగా కంటికి రెప్పగా కాపాడాను. మరి ఇప్పుడు అజ్ఞాతంగా ఉన్న సమయంలో అతడి (శ్రమ 
పోగొట్టటం నాకు చేతకావటం లేదు. అందుకు చేసే దేమీ లేక మనస్సులో బాధపడుతున్నాను. ఇక నా సంగతి వినుము. 


సీ, ద్రుపద భూవిభు(డు పుత్తులకంటె నెతయుం, బెంపు సేయుచు గారవింపం బెరింగి, 
కుంతీమహాదేవి కోదండ్ర లోపల । నగ్గలంబుగం గొనియాడంబరంి, 
ప్రాణంబులకు నెల్ల బ్రాణంబుగా మీరు । నెయ్యంబు తియ్యంబు నెటిప నడచి, 
మది. దల్లిదండ్రుల మాటుగా( గొని జను । లనిశంబు భక్తి సేయంగ నెగడి 


తే. రూపగుణ విక్రమంబుల రూఢికెక్కు। నట్టి కొడుకుల గని భరతాన్వయంబు 
నందు నా యిల్ల యిల్లుగా నతిశయిల్లి । తగవుమై బాంధవులచేత. బొగడు వడసి. 216 


ప్రతిపదార్థం: ద్రుపద భూవిభు(డు= (ద్రుపద మహారాజు; పుత్రులకంటెన్‌= కొడుకుల కంటె; ఎంతయున్‌+పెంపు+చేయుచున్‌= 
ఎంతో మిన్నగా చూస్తూ; గారవింపన్‌+పెరిం౧= గౌరవించగా పెద్దదాననై; కుంతీమహాదేవి= మహారాణి అయిన కుంతీదేవి యొక్క; 
కోడం[డ్రలోపలన్‌= కోడళ్ళలో; అగ్గలంబుగన్‌= అధికంగా; కొనియాడన్‌+పరంగి= పొగడగా వర్షిల్లి; మీరు= పాండవులు; ప్రాణంబు 
లకున్‌+ఎల్లన్‌+(ప్రాణంబు+కాన్‌= ప్రాణాధికంగా; నెయ్యంబు= స్నేహం; తియ్యంబునెజపన్‌= మాధుర్యపు వలపు (ప్రసరింప 
చేసేటట్లు; నడచి= (ప్రవర్తించి; జనులు= లోకులు; మదిన్‌= మనస్సులో; తల్లిదండ్రుల మాణుగాన్‌+కొని= తల్లిదండ్రులకు 
బదులుగా లెక్కించి; అనిశంబున్‌= ఎప్పుడూ; భక్తి+చేయంగన్‌= భక్తితో చూడగా; నెగడి= వర్ణిల్లి; రూపగుణ వి[క్రమంబులన్‌= 
రూపంలోను, గుణంలోను, పరాక్రమంలోనూ; రూఢికిన్‌+ఎక్కు= ప్రసిద్దులైన; అట్టి కొడుకులన్‌= అంతటి ఉపపాండవులను; 
కని= పొంది; భరత+అన్వయంబునందున్‌= భరతవంశంలో; నా+ఇల్లు+అ= నా కుటుంబమే; ఇల్లు+కాన్‌+అతిశయిల్లి= గొప్పదైన 
కుటుంబంగా వర్ణిల్లి; తగవుమైన్‌= న్యాయమైన రీతిలో; బాంధవులచేతన్‌+పొగడు+పడసి= చుట్టాల వలన పొగడ్తలు పొంది. 


తాత్సర్యం: ద్రుపద మహారాజు తన కొడుకుల కంటె గారాబుగా పెంచి పెద్ద చేస్తే గౌరవంగా పెరిగాను. కుంతీదేవి 
తన కోడళ్ళందరిలో నన్ను అధికంగా పొగడగా వర్చిల్దాను. మీరందరూ (భర్తలైదుగురూ) సమానంగా స్నేహానురాగాలు 
పంచగా (ప్రవర్తిల్లాను. లోకులు తల్లిదండ్రులకు మారుగా భక్తితో నన్ను సేవించేటట్లు మసలాను. రూపగుణ 
బలపరాక్రమాలలో పేరొందిన కుమారులకు తల్లినయ్యాను. భరతవంశంలో నా కుటుంబమే గొప్ప కుటుంబంగా 
ప్రకాశించాను. అందరితో న్యాయంగా వర్తించటం చేత బంధువుల పొగడ్తలను పొంది. 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: ఉత్తమురాలైన ఇల్లాలికి ఉండవలసిన సప్తగుణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. 1.పుట్టింటి గౌరవం |ద్రుపదునింట 
వంశోద్దారకుడైన పుత్రుడికంటె (ద్రౌపది ఎక్కువగా గౌరవించబడటం విశేషం. 2. మెట్టినింటి మన్నన - పాండవులకు [ద్రౌపదితో 
పాటు మరికొందరు భార్యలు కూడా ఉన్నారు. వారందరికంటె ఘనంగా చూడటమే కాకుండా, ఘనంగా అందరి ముందూ పొగడి 
చెప్పేది అత్తగారు. అది అందరికీ కలిగే అదృష్టం కంటె విశిష్టం. 3. భర్తల అనురాగం (వాల్లభ్యం) - అయిదుగురు భర్తలూ తమ 
పంచ(ప్రాణాలకు ప్రాణమైనదానినిగా [ద్రౌపదిని చూచుకొనేవారు. అంటే ఆమె లేకపోతే తాము (బదుకజాలమనే అనురాగాన్ని 
ప్రదర్శించేవారన్నమాట! అది సతి పొందే వాల్లభ్య విశేషం. 4. ప్రజానురాగం - ప్రజలకు (ప్రత్యక్ష దేవతలు వారి తల్లిదండ్రులు. 
వారిని భక్తితో పూజించటం వారి ప్రథమ కర్తవ్యం. అయితే (ద్రౌపది తల్లిదండ్రులను మరపింపజేసే వాత్సల్యాన్ని ప్రజల పట్ట 
ప్రదర్శించటం చేత మాతాపితరులకు బదులు (ద్రౌపదినే భక్తితో చూచేవారట! ఇది (ప్రజానురాగానికి పరాకాష్ట. 5. సంతానవతి 
కావటం- గుణవంతులై ప్రసిద్దిపొందిన పుత్రులను పొంది ఉండటం పుత్రోత్సవాన్ని పొందటమే. 6. కుటుంబ గౌరవం - 'నా ఇల్లే 
ఇల్టుగ' (అనన్వయాలంకారం) చెప్పటం విశేషం. (ద్రౌపది కుటుంబంతో పోల్చ దగిన కుటుంబం (ద్రౌపది కుటుంబ మొక్కటే అని 
చెప్పుకొనగల గౌరవం ద్వారా భరతవంశ గౌరవం నిలిపింది. 7. బంధుప్రీతి - అన్నీ ఉన్నా బంధువులందరూ ఏకగ్రీవంగా 
మెచ్చుకొనటం ఇల్లాళ్ళకం దరికీ అబ్బే అదృష్టం కాదు. అది (ద్రౌపదికి కలిగింది. దానికి కారణం ఆమె న్యాయం తప్పకుండా 
నడుస్తుంది కాబట్టి. ఉత్తమ సాధ్వికి ఉత్తమోదాహరణం (ద్రౌపది. (సంపా.) 


మ.  వినుతింపందగు రాజసూయమునం బృథ్వీదేవతా కోటికి 
ల్లను సంతృప్తి యొనర్చి, వారి దయం గళ్యాణాత్మనై, పుణ్యవ 
ర్తన పాండుక్షితిపాలు కోడ లనంగా రాజన్యమాన్యప్రియాం 
గనలందెల్లం బొగడ్తంగంటి నతిలోకంబైన మీ మన్ననన్‌. 217 


ప్రతిపదార్థం: వినుతింపన్‌+తగు= పొగడదగిన; రాజసూయమునన్‌= రాజసూయయాగంలో; పృడ్వీదేవతాకోటికిన్‌+ఎల్లను= 
బ్రాహ్మణుల నముదాయానికంతటికీ; సంతృప్తి*ఒనర్చి= మంచి తృప్తి కలిగించి; వారి దయన్‌= వారి అను(గ్రహంతో; 
కళ్యాణ+ఆత్మన్‌+ఐ= శుభప్రదమైన మనసు కలదానినై; అతిలోకంబు+ఐన= అపూర్వమైన; మీ మన్ననన్‌= మీ అభిమానంచేత; 
రాజన్యమాన్య ప్రియ+ అంగనలందున్‌+ఎల్లన్‌= గౌరవించదగిన రాజుల పట్టపురాణులందరిలో; పాండుక్షితిపాలుకోడలు= 
పాండురాజు కోడలైన (ద్రౌపది; పుణ్యవర్తన= పుణ్యాలు కలిగించే నడవడి కలది; అనంగాన్‌= అనేటట్టు; పొగడ్తన్‌+కంటిన్‌= 
ప్రశంసలందుకొన్నాను. 


తాత్పర్యం: లోకప్రసిద్దమైన రాజసూయయాగంలో బ్రాహ్మణుల కందరికీ దక్షిణలిచ్చి తృప్తిపరచి వారి దయచేత 
నిర్మలమైన చిత్తం కలదాననయ్యాను. 'పాండురాజు కోడలైన (ద్రౌపది పుణ్యాంగని అని మహారాజుల పత్నులూ. మాన్యలూ 
అయిన రాణులందరూ (ప్రశంసించే కీర్తి సంపాదించాను. వీటి నన్నింటినీ మీరిచ్చిన ఆదరాభిమానాలవలననే 
పొందగలిగాను. 


నిశేషం: పాండవుల చరిత్రలో రాజసూయం ప్రతిష్టాత్మక ఘట్టం. ఆ యజ్ఞాన్ని వారు ధర్మపత్నీ సమేతంగా చేశారు. ధర్మరాజాదులతో 
పాటు (ద్రౌపది పొందిన లాభాలను ఈ పద్యం పేర్కొన్నది. బ్రాహ్మాణాశీస్సులతో ఆమె కల్యాణాత్మకురాలైనది. రాజసూయయాగంలో 
ధర్మరాజును దర్శించటానికి వచ్చిన మహారాజుల పట్టమహిషులందరూ (ద్రౌపదిని 'పాండురాజు కోడలు" 'పుణ్యాంగని అనీ 
కీర్తించారట! స్వర్గస్థుడైన మామగారు నారదుడిద్వారా ధర్మరాజును రాజసూయం చేయుమని కోరగా దానిని నిష్టాపరురాలై 
భర్తతో కలిసి నిర్వహించిన గౌరవం ఆమెకు దిక్కింది. పైపద్యంలో అన్నీ ద్రౌపదికి స్యయంగా లభించిన లాభాలే. ఇవన్నీ 
భర్తల (ప్రేమ వలన తనకు లభించినవి. ఈ విశ్లేషణాత్మక వివేచన ఆమె వివేకాన్ని తెలుపుతున్నది. (సంపా.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 265 
ఉ. ఏను మనంబు పెంపు సెడి యిప్పుడు నీచతరప్రకారముం 
బూని నికృష్ణవై యుదర పోషణకై తగవేది యెంతయున్‌ 
దీనత( బొంది యిమ్మెయి సుదేష్ట పనుల్‌ గనుసన్న( జేయుచున్‌ 
హీనత నున్మిమీకు వగపేమియు( జేయద యేమి సేయుదున్‌? 218 


ప్రతిపదార్థం: ఏను= (ద్రౌపది; మనంబు సెంపు+చెడి= మనస్సులోగల అభిమానాన్ని కోల్పోయి; ఇప్పుడు= ఈ అజ్ఞాతవాస 
సమయంలో; నీచతర (ప్రకారమున్‌+పూని= అల్పమైన వృత్తిని చేపట్టి; నికృష్ణను+ఐ= హీనురాలనై; ఉదర పోషణకై= పొట్టకూటి 
కొరకు; తగవు+ఏది= న్యాయం వీడి; ఎంతయున్‌ దీనతన్‌+పొంది= ఎంతో దైన్యం పొంది; -ఈ+మెయిన్‌= ఈ విధంగా; సుదేష్ష 
పనుల్‌= సుదేష్టయొక్క పనులు; కనుసన్నన్‌+చేయుచున్‌= కనుసైగలమాత్రం చేతనే పనిచేస్తూ; హీనతన్‌+ఉన్కి= హీనంగా 
ఉండటం; మీకున్‌= పాండవులకు; వగపు= దుఃఖం; ఏమియున్‌+చేయదు+అ= కలిగించదా? ఏమి+చేయుదున్‌= ఇందుకు 
నేనేమి చేయగలను 


తాత్సర్యం: నేను మానాభిమానాలు కోల్పోయి నీచంగా పొట్టకూటి కొరకు న్యాయం తప్పి దీనంగా ఈ విధమైన 
సుదేస్ల పరిచర్యలకు పూనుకొని ఆమె కనుసన్నలలో హీనంగా చేస్తూండటం మీకు ఏ మాత్రం దుఃఖాన్ని కలిగించటం 
లేదు. నేనేం చేసేది? అది నా దురదృష్టం. 


నిశేషం: ఒకానొకప్పుడు రాజాధిరాజపరమేశ్వరుడైన ధర్మజుడి కొలువులో రాజుల భార్యలచేత నమస్కారాలు పొందిన పట్టమహిషి 
ద్రౌపది ఈనాడు ఒకరి కొలువులో పరిచారికగా పనిచేయటం విధి వైపరీత్యం. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావటమనే సామెత 
గుర్తుకు తెస్తుంది. అయితే, ఇక్కడ విశేషమేమంటే-పాండవుల దైన్యస్థితిని చూచి (ద్రౌపది (ప్రతినిత్యమూ పరితపిస్తున్నది. కాని, 
ఆమె దీనస్థితిని చూచి పాండవు లెవ్వరూ పరితాపం చెందటం లేదని ఆమె నిష్ణురమాడింది. పతి మనస్సును తనవైపు సానుభూతితో 
మరలించుకొనటానికి ఈ అధిక్షేపం సరసమైన ఆయుధం. 


క. పని పంపంగాని యొకతకు(। బనిసేయ నెటుంగ; నన్ను! బనిగొనునెడం బాం 
డుని యగ్రమహిషి గొంకుచు(। బనిగజిపెడు చందమునన పనుచుటెటు(గవే? 219 


ప్రతిపదార్థం: పని పంపన్‌+కాని= పనులు చేయుమని ఒకరిని ఆజ్ఞాపించటమేకాని; ఒకతకున్‌= ఒక వనితకు; పనిచేయన్‌= 
సేవచేయటం; ఎయుంగన్‌= ఎరగను; నన్నున్‌+పనిగొను+ఎడన్‌= నాచేత పని చేయించుకొనేటప్పుడు; పాండుని అ(గ్రమహిషి= 
కుంతీదేవి; కొంకుచున్‌= సందేహిస్తూ; పనిగణపెడు చందమునన్‌+అ= పనులు నేర్పే పద్దతిగానే; పనుచుట= ఆజ్ఞాపించటం; 
ఎతు(గవు+ఏ?= ఎరుగవా? (నీకు బాగా తెలియునని భావం). 


తాత్సర్యం: పట్టమహిషిగా సహ(స్రపరిజనులచేత పనులు చేయించుకొనటమేగాని, ఒకరి వద్ద పనిచేయటం నాకు 
తెలియదు. అత్తగారు కుంతీదేవి కూడా నాకేదైనా పని చెప్పదలచుకొన్నప్పుడు వెనుకాడుతూనే, ఆజ్ఞాపిస్తున్నట్లుకాక 
పని నేర్పటానికి పనిచెప్పిన విధంగానే పనులు చెప్పేది. 


విశేషం: అత్తగారు కూడా మన్ననగా చూచేది (ద్రౌపదిని. అజమాయిషీగా పనులు చేయించటం ఒక పద్దతి. ఆదరంగా బుజ్జగించి 
కోడలికి పని చెప్పటం ఒక పద్దతి. కుంతి లౌకిక మెరిగిన సాధ్వి. మనసు నొప్పించకుండా పనులు చేయించుకొనేది. అందుకే 
ద్రౌపది పొగడ్త లందుకొన్నది. అత్తా కోడళ్ళ అనుబంధానికి కుంతీ ద్రౌపదుల సంబంధం నిదర్శనం. 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. ఒల్లరు రాజుదేవులును నొడ్డులు రాచిన చందనంబు; మే 
నెల్ల జెమర్ప(గా నలయ కేను శ్రమంపడి నిల్చి నిల్హియ 
ల్లల్లన మార్దవం బొనరునట్లుగ నెట్టకునేని రాచి మీ 
తల్లికి భక్తిం బెట్టెడు విధంబున. బెట్టుదు; బ్రహ్మం దిట్టుదున్‌. 220 


ప్రతిపదార్థం: రాజు= విరాటరాజుయొక్క; దేవులునున్‌= సుదేష్టమొదలైన రాణులూ; ఒడ్డులు రాచిన= ఇతరులు తీసిన; 
చందనంబు= గంధాన్ని; ఒల్లరు= అంగీకరించరు; మేను+ఎల్లన్‌+చెమర్స(గాన్‌= శరీరమంతా చెమట పట్టేటట్లు; అలయక= 
అలసిపోకుండా; ఏను= (ద్రౌపది; (శ్రమంపడి= కష్టపడి; నిల్చి నిల్ఫి, అల్లన్‌+అల్లన్‌= మెలమెల్లగా; మార్హవంబు+ఒనరునట్లుగన్‌= 

యు ౧ (36) లి. లు ౧ 
మెత్త దనం వచ్చేటట్టు; ఎట్టకున్‌+ఏనిన్‌= ఏదో విధంగా; రాచి= అరగదీసి; మీ తల్లికిన్‌= మీకు తల్లీ నాకు అత్తగారూ అయిన 
కుంతీదేవికి; భక్తిన్‌= భక్తితో; పెట్టెడు విధంబునన్‌= శరీరానికి అలదే రీతిగా; పెట్టుదున్‌= వారి శరీరాలకు అలదుతున్నాను; 
(బ్రహ్మన్‌+తిట్టుదున్‌= (నాకిటువంటి దున్‌స్టితిని కలిగించినందుకు) విధిని దూషిస్తాను. 


తాత్సర్యం: ఇతరులు తీసిన గంధాన్ని సుదేష్ల మొదలైన రాణులు ఒప్పుకోరు. నేనే శ్రమపడి చెమటలు పట్టేటట్లు 
అరగదీసి మెత్తటి చందనాన్ని, మీ తల్లికి భక్తితో అలదిన విధంగా వారికి అలదుతున్నాను. నాకీ స్థితిని కలిగించిన 
(బ్రహ్మను లోలోన నిందిస్తాను. 


విశేషం: ఇక్కడ గంధం అరగతీసే ఒక (ప్రక్రియ చెప్పబడింది. చందనానులేపనం రాజుల కలవాటు. మనం ఈ రోజు స్పో, 
పౌడరు పూసికొన్నట్టు వారు చందనం పూసికొనేవారు. అది ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, సువాసనకు పనికివస్తుంది. గంధం తీయడం 
ఒక కళ. మెత్తగా అరగదీసి శరీరానికి అలదాలి. అత్తగారి పరిచర్యలలో ఒక భాగంగా సేవాదృక్పథంతో చేసేది ద్రౌపది. ఇక్కడ 
పరిచారిక వలె చేయటం (బ్రహ్మ వ్రాసిన తలరాత అని బాధపడుతున్నది. 


ఉ. నున్నదనంబుగా నలుగు నూజియు. జందన మట్టు రాచియుం 
బన్నుగ6 గ్రొత్తలైన కలపంబులు గూర్చియు నా సుదేష్టకుం 
గన్నుల సన్నలం బనులు గైకొని వారక చేయుచుండుటన్‌ 
ము న్నటులున్న పాణితలముల్‌ బలు కాయలు గాచెం జూచితే! 221 


ప్రతిపదార్థం: నున్నందనంబుగాన్‌= మెత్తగా; నలుంగు నూరియున్‌= నలుగుపిండి నూరి; చందనము+అట్టు రాచియున్‌= 
గంధంవలె పూతపూసి; పన్నుగన్‌= చక్కగా; (క్రొత్తలు+ఐన= (క్రొత్త (క్రొత్తవైన; కలపంబులు= కలపడాలు (వివిధ సుగంధ ద్రవ్యాల 
మిశ్రమాలు); కూర్చియున్‌= సమకూర్చి; ఆ సుదేస్లకున్‌= ఆ పట్టమహిషికి; కన్నుల సన్నలన్‌= కనుసైగలతోనే; పనులు= పరిచర్యలు; 
కైకొని= అంగీకరించి; వారక చేయుచుండుటన్‌= ఎప్పుడూ కాదనక చేయటం వలన; మున్ను= ఇంతకుముందు; అటులు+ఉన్న= 
అట్లా మెత్తగా ఉన్న; పాణితలముల్‌= అరచేతులు; పలుకాయలు+కాచెన్‌= ఎన్నో కాయలు కాచాయి; చూచితే?= చూచావా? 


తాత్సర్యం: మెత్తగా నలుగుపిండిని గంధంవలె నూరి, మైపూతలు పూసి, సువాసనల కలపములను ఏర్పరచి, ఎప్పుడూ 
రాణిగారి కనుసన్నలలో పరిచర్యలు చేస్తుంటాను. అందువలన సుకుమారమైన నా అరచేతులు ఎలా కాయలుగాచినాయో 
చూచితివా! 


నిశేషం: యజమానుల మెప్పు పొందడానికి పరిచారకులు ఎన్నో తంటాలు పడతారు. చందనాది అనులేపనాలు సమకూర్చి వారి 
మెప్పు పొందుతారు. అనురాగ (పేరకాలైన సువాసనలు వారి సౌభాగ్యానికి చిహ్నాలు. ఇవి ఏర్పరచిన పరిచారికలను రాజులు 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 267 
బహుమానాలతో సన్మానిస్తారు. ఇక్కడ (ద్రౌపది పరిచారికగా అట్టా చేయాల్సి వచ్చింది. చేతులు కాయలు కాయటం అనేది 
నానుడి. కష్టించి పనిచేసేవారి అరచేతులు కాయలు కాస్తాయి. అలవాటు లేని పనులు చేయటం వలన అట్లా బౌతుంది. (ద్రౌపది 
పరిస్థితి అట్లాఉన్నది. 


క అనుచుందొర౮ెడు నశ్రుల । మునింగినమో మతని వక్షమునం జేరిన న 
వ్వనిత యవస్టయ తాల్లుచు । ననిలసుతుం డడలె డెంద మలమటం బొందన్‌. 222 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తొరగౌడు అ(శ్రులన్‌= పొరలిపారే కన్నీటిచేత; మునింగిన మోము= తడిసిన ముఖం; అతని 

వక్షమునన్‌+చేర్చినన్‌= ఆయన ఎదురు రొమ్ముపై చేర్చగా; ఆ+వనిత= (ద్రౌపది; అవస్థ+అ= కష్టాన్ని; తాల్చుచున్‌= తనదిగా 
a (53 

భావించి తలచుకొంటూ; డెందము= మనస్సు; అలమటన్‌+పొందన్‌= కలత పడగా; అనిలసుతుండు= భీముడు, అడలెన్‌= 

దుఃఖించాడు. 


తాత్సర్యం: అట్లా దుఃఖిస్తూ భీముడి గుండెలపై ముఖాన్ని చేర్చింది ద్రౌపది. ఆమె కష్టస్థితిని చూచి భీముడు కలతపడ్డ 
హృదయంతో దుఃఖించాడు. 
విశేషం: మనస్సులో కష్టాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు వరద వలె వచ్చే కన్నీరు బయటికి వచ్చేస్తే మనస్సులో తాపం తీరిపోతుంది. 


సన్నిహితుల ముందు కష్టాలు చెప్పుకొనటం, వారి ఆసరా తీసికొని గుండెలకు హత్తుకొనేటట్టు ఏడ్వడం సహజం. ఆపుకొనలేని 
దుఃఖం కలిగితే అది సహజం! ఇక్కడ కవి అది మన కళ్ళకు కట్టేటట్టు రవివర్మ చిత్రంవలె చూపించాడు. 


తే. అట్టి యెడందన్ను[దాన యూరార్షి కొనుచు । నంబుజానన నెమ్మొగ మల్లం దుడిచి. 
యనునయించి తత్మరములు దనమొగంబు€ । గదియ. జేర్చుచు నిట్టూర్వుగాడ్పునిగుడ. 223 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు; తన్నున్‌+తాను+అ= తనను తానే; ఊరార్చికొనుచున్‌= ఓదార్చుకొని; అంబుజ+ఆనన= 
పద్మముఖి ద్రౌపదియొక్క; నెజ+మొగము= అందమైన ముఖాన్ని; అల్లన్‌+తుడిచి= మెల్లగా తుడిచి; అనునయించి= ఓదార్చి; 
తద్‌+కరములు= ఆమె చేతులను; తన మొగంబున్‌= తన మొగంపై; కదియన్‌+ చేర్చుచున్‌= దగ్గరగా తీసికొని; నిడు+ఊర్పు 
గాడ్సు నిగుడన్‌= నిట్టూర్పు గాలి వ్యాపింపగా. 


తాత్పర్యం: అప్పుడు భీముడు తనను తానే ఓదార్చుకొంటూ (ద్రౌపది కన్నీరు తుడిచి, ఆమె చేతులు తన బుగ్గలపై 
సుతారంగా అదిమి దగ్గరగా తీసికొని నిట్టూర్పు పుచ్చుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇది అతి సహజమైన స్వభావం. చిన్న పిల్లలు చేతులు కాలాయని మన దగ్గరకు వస్తే ఆ చేతులు ముద్దాడుతూ మన 
బుగ్గలకు రాచుకొంటాం. అదే చేశాడు భీముడు. తిక్కన లోకజ్జ్ఞత అది. 


వ. చింతాక్రాంతుందైన కౌంతేయునకు నయ్యింతి యిట్లనియె. 224 


ప్రతిపదార్థం: చింతా+ఆ(క్రాంతుండు+ఐన= విచారంచేత ఆ(క్రమించబడినవాడైన; కౌంతేయునకున్‌= భీముడికి; ఆ+ఇంతి= 
ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: భీముడు చింతపడుతుండగా (ద్రౌపది ఇట్టా అన్నది. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. “ఇందటికు నిన్నిభంగుల నిడుమ గుడువ । వలసె ధర్మతనూభవువలనం జేసి, 

దాయ లొడ్డిన మాయ జూదంపుటురుల(। బడి కులంబున కాత. దిప్పాటు దెచ్చె. 225 
ప్రతిపదార్థం: ధర్మతనూభవు వలనన్‌+చేసి= ధర్మరాజువలన; ఇందబకున్‌= ఇంతమందికి; ఇన్నిభంగులన్‌= ఇన్ని రకాల; ఇడుమ 


కుడువవలసెన్‌= కష్టాలు అనుభవించవలసి వచ్చింది; దాయలు+ఒడ్డిన= దాయాదులు పన్నిన; మాయజూదము+ఉరులన్‌+పడి= 
మాయ జూదమనే వలలో పడి; కులంబునకున్‌= వంశానికంతటికీ; అతండు; ఈ+పాటు తెచ్చెన్‌= ఈ కష్టాన్ని కలిగించాడు. 


తాత్సర్యం: “దాయాదులు పన్నిన మాయజూదమనే వలలో చిక్కుకొన్న ధర్మరాజు జూదమాడి పణంగా ఒడ్డటం వలన 
మనమందరం ఈనాడు ఇన్ని రకాలుగా కష్టాలకు లోనయ్యాం. ధర్మజుడే మన వంశానికి వాటిల్లిన ఈ భంగపాటు 
కంతటికీ కారణం. 


ఉ. అక్కట! మోసపోయి యడియాసల( జావక యున్నదాన; ము 
న్మొక్కెడ నే దురంతదురితోత్కట బాధల బెట్టియున్న నా 
కెక్కడి దుఃఖశాంతి గడయెయ్డుట యెమ్మెయిం గల్ల నేర్చు? మీ 
ముక్కున నూరు గల్ల నొక మూర్చునిచేం బడితిన్‌ సభాస్థలిన్‌. 226 


ప్రతిపదార్థం: అక్కట!= బౌరా!; మోసపోయి= వంచించబడి కూడా; అడియాసలన్‌+చావక+ఉన్నదానన్‌= చివరి ఆశలతో ఇంకా 
చావకుండా ఉన్నాను; మున్ను= పూర్వజన్మలో; ఒక్క+ఎడన్‌= ఒకప్పుడు; ఏన్‌= నేను; దురంత= అంతులేని; దురిత+ఉత్కట 
బాధలన్‌+పెట్టియున్న= అధికమైన పాపిష్టి బాధలను పెట్టి ఉన్న; నాకున్‌= నాకు; ఎక్కడి దుఃఖశాంతి= దుఃఖానికి శాంతి ఎక్కడిది?; 
కడ+ఎయ్టుట+ఏమెయిన్‌+కల్లనేర్చున్‌= గట్టెక్కుట ఏ విధంగా కలుగుతుంది?; మీ ముక్కునన్‌+ఊర్పుకల్లన్‌= మీరు ప్రాణాలతో 
ఉండగా; ఒక మూర్చునిచేన్‌= ఒక నీచుడిచేత; సభాస్టలిన్‌= సభలో; పడితిన్‌= భంగపడ్డాను. 


తాత్సర్యం: జౌరా! నేను మోసపోయి చావకుండా ఆశాపాశంతో ఇంకా (బ్రదికి ఉన్నాను. పూర్వజన్మలో నేను ఎవరినో 
నిరంతరం కష్టాలపాలు చేసి ఉంటాను. అందువలననే నాకు దుఃఖశాంతి లేదు. ఈ దుఃఖం నుండి బయటపడి 
గట్టెక్కటం ఏ విధంగా సాధ్యమౌతుంది? మీరు ప్రాణాలతో ఉండగానే ఒక మూర్చుడిచేత సభలో ఆ విధంగా భంగపడ్డాను 


కదా! 


విశేషం: సజీవులుగా ఉండగా అనడానికి 'ముక్కున ఊర్పు కల్లన్‌ అనే జాతీయాన్ని కవి ప్రయోగించాడు. భర్తలు (బ్రతికి 
ఉండగా, సభలో జనులు చూస్తుండగా అవమానంపాలు కావటం భరించరానిది. ఈ మాటలు భీముడి కోపాన్ని రెచ్చగొట్టగలవు. 


క. మీ రేమి సేయుదురు? దై। వారంభము గాక శుభము నశుభంబును సం 

సారులకుం దమ తటి నని । వారణ. బొందంగ మాన్చవచ్చునె? దానిన్‌. 227 
ప్రతిపదార్థం: మీరు= మీరు- పాండవులు; ఏమి+చేయుదురు?= ఏం చేస్తారు?; దైవ+ఆరంభము+కాక= దైవఘటనమేగాని 
మరొకటికాదు; సంసారులకున్‌= జనులకు; శుభమున్‌+అశుభంబును= శుభాశుభాలు, మంచి చెడులు; తమ తటిన్‌= వాటి 


సమయాలలో; అనివారణన్‌= తప్పించటానికి వీలులేని విధంగా; పొందంగన్‌= పొందుతూ ఉండగా; దానిన్‌= ఆ అనుభవాన్ని; 
మాన్సవచ్చునె?= ఆపగలమా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 269 
తాత్పర్యం: అయినా మీరేం చేస్తారు? విధిఘటన దాటటానికి ఎవరికీ సాధ్యం కాదు. శుభాశుభాలను సంసారులు 
ఆయా సమయాలలో అనుభవించాల్సిందే. దానిని నివారించటం ఎవరికీ సాధ్యం కాదు గదా! 


విశేషం: హరిశ్చంద్రుడు, నలుడు-ఇట్లా ఎందరో చక్రవర్తులు విధికి తలవంచారు. కర్మఫలరూపాలైన శుభాశుభాలు వాటి అంతట 
అవి ఆయా సమయాలలో వస్తూ ఉంటాయి. వాటిని అతిక్రమించటానికి ఎవరికీ సాధ్యం కాదు. ద్రౌపది ఈ విషయాన్ని భీముడి 
ముందు స్పష్టం చేయటంలో రెండు హేతువులున్నాయి. దైవసంకల్పం అనివార్యం అని చెప్పటం; పాండవుల పురుషకారంలో 
ఆనుకూల్యం లేకపోవటం వారి కర్మఫలమని ఓదార్భటం. 


ఉ. కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట యాత్మ గోరి యే 
నే విధినైన నాపదల కెల్లను నోర్డెద; దాని కేమి! యీ 
కావరమైన కీచకుండు కామనిపీడితుండై యలంతులం 
బోవక యేచి పట్టుకొనం బోయిన. దూలెదంగాక యిమ్మెయిన్‌. 228 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మీరలు= పాండవులు; అభ్యుదయ గౌరవము+ఒందుట= ఉన్నతిని, గౌరవాన్ని పొందటం; 
ఆత్మన్‌+కోరి= మనస్సులో కోరుకొని; ఏను= నేను; ఏవిధిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; ఆపదలకున్‌+ఎల్లనున్‌= కష్టాలన్నిటికీ; 
ఓర్చెదన్‌= ఓర్చుకొంటాను; దానికిన్‌+ఏమి= దానికేం గాని; ఈ కావరము+ఐన కీచకుండు= (క్రొవ్వుపట్టిన ఈ కీచకుడు; 
కామనిపీడితుండు+ఐ= మన్మథావేశంతో; అలంతులన్‌+పోవక= చిన్న చిన్న ప్రయత్నాలతో ఆగక; ఏచి పట్టుకొనన్‌+పోయినన్‌= 
విజృంభించి పట్టుకొనబోవటం చేత; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తూలెదన్‌+కాక= భయంతో వణికిపోతున్నాను. 


తాత్సర్యం: కాబట్టి మీ గౌరవాన్నీ, జొన్నత్యాన్నీ మనస్సులో కోరుకొని నేను ఎట్టాగైనా ఆపదలన్నిటినీ ఓర్చుకొంటాను. 
అది ఫర్వాలేదు. కాని, ఈ పొగరుబోతు కీచకుడు మదనపీడితుడై చిన్న చిన్న యత్నాలతో ఆగక, విజృంభించి నన్ను 
పట్టుకొనటానికి ప్రయత్నించటంతో ఇంతగా భయంతో వణికిపోతున్నాను. 


విశేషం: ఆపదలు ఒకదాని వెంబడి ఒకటి (ద్రౌపదిని చుట్టుముట్టాయి. కాని, పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కావాలి. దానికి 
ద్రౌపది సహకారం అవసరం. అందుకే అవమానాలు భరిస్తున్నది. కాని, కీచకుడి కండకావరం ఆమెను దుఃఖాల పాలు చేసింది. 
అందుకే భీముడితో మదనాతురుడైన కీచకుడి ఆగడాలను చెప్పుకొని విలపించింది. 


తే. వానిందెగంజూడవైతేని వాయుపుత్ర। నీవు గనుంగొన నురినైన, నీరనైన, 

నగ్నినైన, విషంబున నైన, నేను । మేను దొటి(గుదు నెట్టు; నీ యాన సుమ్ము! 229 
ప్రతిపదార్థం: వాయుపుత్ర!= భీమసేనా!; వానిన్‌= ఆ కీచకుడిని; తెగన్‌+చూడనైతి+ఏనిన్‌= చంపప్రయత్నించనిచో; నీవు కనుం 
గొనన్‌= నీవు (భీముడు) చూస్తూ ఉండగానే; ఉరిన్‌+ఐనన్‌= ఉరివేసికొని అయినా; నీరన్‌+ఐనన్‌= నీళ్ళలోపడి అయినా; అగ్నిన్‌+ఐనన్‌= 


అగ్నిలో దూకి అయినా; విషంబునన్‌+ఐనన్‌= విషం (త్రాగి అయినా; నేను= (ద్రౌపది); ఎట్టున్‌= ఎట్టాగైనా; మేను దొజంగుదున్‌= 
శరీరం వదిలిపెట్టుతాను; నీ+ఆన సుమ్ము!= నీమీద ఒట్టు సుమా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! ఆ నీచ కీచకుడిని సంహరించకపోతే నేను నీ యెదుటనే ప్రాణత్యాగం చేస్తాను. ఉరి 
వేసికొనిగాని, నీళ్ళలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం తినిగాని శరీరం విడిచిపెడతాను. నీమీద ఒట్టు.” 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నీ ఆనసుమ్ము- అనేది జాతీయం. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు అట్టా అనటం సహజం. అది ఆత్మీయతకు 
నిదర్శనం. 


వ. _ అనిన వృకోదరుండు చిటునవ్వు నవ్వుచు నిట్లనియె. 230 
తాత్పర్యం: ఆ మాటలు విని భీముడు చిరునగవు చిందిస్తూ ఇట్టా అన్నాడు. 


భీముడు కీచకుని. జంపుటకు( బ్రతిజ్ఞ చేయుట (సం.4-20-1) 


చ.  'జలజదళాక్షి! కీచకునిం జంపుట కిమ్మెయి ముట్టంబల్కగా 
వలయునె? యేను జూడ ననివారణ నిన్ను! బరాభవించి వా 
డిల మన, నింక నాండ్రకును నెవ్వరు భంగము నీ(గ(జాలువా? 
రలఘు మదీయ బాహుబల మప్పుడు చూపనితప్పు చాలదే? 231 


ప్రతిపదార్థం: జలజదళ+లక్షి!= తామరపూరేకులవంటి కన్నులు కలదానా!; కీచకునిన్‌+చంపుటకున్‌= కీచకుడిని చంపటానికి; 
ఈ+మెయిన్‌= ఈవిధంగా; ముట్టన్‌+పల్కయగాన్‌= మర్మాలు తగిలేటట్టు మాట్లాడటం; వలయునె?= అవసరమా?; ఏను+చూడన్‌= 
నేను చూడగా; అనివారణన్‌= అడ్డులేకుండా; నిన్నున్‌= (ద్రౌపదిని; పరాభవించి= అవమానించి; వా(డు= కీచకుడు; ఇలన్‌= 
భూమిపై; మనన్‌= జీవించగా; ఇంకన్‌= ఇకపై; ఆండ్రకునున్‌= ఇల్దాండ్రకు; ఎవ్వరు భంగమున్‌+-ఈంగంన్‌+చాలువారు?= ఎవరు 
కష్టాలు గట్టెక్కించగలరు?; అలఘు= గొప్పదైన; మదీయ బాహుబలము= నా భుజశక్తి; అప్పుడు చూపని తప్పు= ఆ సమయంలో 
ప్రదర్శించని పొరబాటు; చాలదే?= చాలదా? 


తాత్పర్యం: 'ఓ (ద్రౌపదీ! కీచకుడిని చంపటం కొరకు ఈ విధంగా మర్మాలు తగిలేటట్టు ఇంతగా నచ్చచెప్పవలెనా? 
నేను చూస్తుండగా అడ్డూ ఆపూ లేకుండా నిన్ను పరాభవించిన ఆ కీచకుడు ఇంకా భూమిపై జీవించి ఉంటే ఇల్లాం[డ్రను 
మానభంగాలనుండి గట్టెక్కించే మార్గ మేది? ఆనాడు విరాటుడి కొలువులో నా మహా భుజశక్తిని చూపకపోవటమే 
తప్పయింది. అది చాలు. (మరల ఆ తప్పు చేయను అని భావం.) 


నిశేషం: ఈ పద్యంలో 'ముట్టన్‌ పల్కు” అనే (క్రియ సార్ధకం. తిక్కన [ద్రౌపదీ సంభాషణలోని శిల్పరహస్యాన్ని ఈ (క్రియాపదంతో 
సూచించాడు. ముట్ట(బల్కుట-అంటే మర్మస్టానాలను తాకేటట్టు మాట్లాడటం అని శబ్దరత్నాకరం చెప్పింది. వక్త తాను ఏ 
ప్రయోజనాన్ని సాధింపదలచుకొన్నాడో అది సాధ్యమయ్యేటట్టు నిపుణంగా సప్రయోజనంగా మాట్లాడటం 'ముట్టంబల్కటం'. 
నిర్లిప్తంగా ఉండి, నిద్రపోతున్న భీముడిలో రౌద్రాన్ని ప్రజ్వలింపజేయటం, అతిశీఘ్రంగా, రహస్యంగా కీచకుడిని సంహరింపజేయటం 
ద్రౌపది సాధింపదలచుకొన్న ప్రయోజనం. అది సఫలమయ్యేటట్లు ముట్టబలికిందని తాత్పర్యం. ఆ అంశాన్ని ఇట్టా భావించవచ్చును. 
1ధర్మరాజు మాయజూదపు ఉరులలో తాను చిక్కుకొని తనవారి కందరికీ కష్టాలు తెచ్చాడట! ధర్మరాజు మహిమను అంతకుముందే 
అంతగా ప్రశంసిస్తూ పలికిన ద్రౌపది మరల ఇట్లా అనటం ఆశ్చర్యం కలిగించే విషయం. ధర్మజుడి ఓటమివలన అరణ్యఅజ్ఞాతవాసాలు 
సంభవించాయి. దానికి తోడు (ద్రౌపదికి అవమాన పరంపరలు కూడా ఆరంభమయ్యాయి. కులసతికి కలిగే ఇక్కట్టులే కులానికి 
పాటు కలిగిస్తాయని మొదటి హెచ్చరిక. అయిదుగురు భర్తలున్నా భార్యకు మానసంరక్షణం అనుమానస్థితిలో పడటం శోచనీయమని 
225వ పద్యంలో ముట్టబలికింది. 2. పతుల ఎదుట సతులకు జరిగే అవమానాలు సతులకు ప్రాణాంతకాలు, పతులకు ఆత్మహత్యా 
సదృశాలు. పతులు మానధనులై తనను రక్షించగలరని ఆశపడ్డ (ద్రౌపది మోసపోవటమే జరిగింది. నిజానికి ఆమె ప్రాణాలు 
వదలిపెట్టవలసింది. కాని, ఎప్పుడైనా భర్తలు (బ్రతికి ఉండగా తనకు జరిగే అవమానాలకు (ప్రతీకారం చేస్తారనే అడియాసలతో 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 271 
ఆమె (బ్రతుకు దుఃఖభారంతో సాగిస్తున్నది. ఆ దుఃఖం శాంతించేటట్టు లేదు. ఆమె కష్టాలు గట్టెక్కేటట్టు లేవు. ఎందుకంటే, 
భర్తలు (బ్రతికి ఉండగానే నిండుసభలో ఒక మూర్చుడు (కీచకుడు) తనను అవమానించాడు. కాని, అప్పుడు కూడా వారు (బతికి 
ఉన్నట్టు నిరూపించుకొనలేకపోయారు. భార్యా మాన సంరక్షణం చేయలేని భర్తలు జీవన్మృతులవంటి వారని ఆమె ఉద్దతుడైన 
భీముడు ఉలికిపడేటట్టు 226వ పద్యంలో ముట్ట బలికింది. 3. భర్తల అశక్తతకు విధివైపరీత్యం కారణమని సత్యం చెప్పినా ఎత్తి 
పొడుపుగా కాకువులో ముట్టబలికింది. పాండవులు కురుసభలో ధర్మబద్దులు. విరాటసభలో సమయబద్దులు. (ద్రౌపది మాత్రం 
వారి (వ్రతనిషస్టవలన బాధితురాలు. పాండవుల (వ్రతనిష్ట్ర వలన వారికి అభ్యుదయ గౌరవాలు కలుగుతాయి. వారు ధర్మవీరు 
లనిపించుకొంటారు. కాని, ఆపదలన్నీ అనుభవించేది మాత్రం (ద్రౌపదియే. భర్తలకు అభ్యుదయం కలిగేటట్టయితే (ద్రౌపది ఎన్ని 
అవమానాలైనా పడటానికి సిద్దమే అని చెప్పింది. ఆ మాటలు ఆమె దీనావస్థకు పరాకాష్ట దానిని ముట్టబలికింది 227, 228 
పద్యాలలో. 4. ఇప్పుడు ఆమె నిష్టురాలు ఎందుకు మాట్లాడుతున్నదో తెలుపుతున్నది. “కీచకుడి చేష్టలు శ్రుతి మించుతున్నాయి. 
అతడు కామం చేత పీడింపబడుతున్నాడు. (మన్మథ బాధను పొందుతున్నాడు.) అంటే రతిక్రీడకు తొందరపడుతున్నాడని 
భావం. మొదట మాటలతో, చిన్న చిన్న చేష్టలతో పోతాడేమో అని అనుకొంటే ఇప్పుడు అంతటితో ఆగక విజృంభించి నన్ను 
పట్టుకొనటానికి సిద్దమయ్యాడు భర్తలు చూస్తుండగానే. అతడెప్పుడైనా ఏ విధంగానైనా ఎక్కడైనా నాపై సాహసించగలడు. అప్పుడు 
నన్ను రక్షించే దెవరు? - ఒకవేళ రక్షించగలిగితే నీవొక్కడవే ప్రస్తుతం సమర్దుడవు'- అనే ఆశ తన మనసులో ఉన్నట్టు 
ముట్టబలికింది 228వ పద్యంలో. 5. ఇప్పుడు శీఘ్రంగా కీచకుడిని చంపటం తప్ప మరొక మార్గం లేదు. ఇది ఉపేక్షకు, విచికిత్సకు 
సమయం కాదు. ఒకవేళ దానిని భీముడు నిర్వహించకపోతే నేను ఉరిపోసుకునిగాని నీటిలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం 
త్రాగిగాని చచ్చిపోతానన్నది. ఇది బెదిరింపు మాట కాదు. 'మీ మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను. మీమీద నాకున్న భక్తి అటువంటిది. 
నమ్మకం అటువంటిది. నాకు మానభంగం కంటే ప్రాణభంగమే శ్రేష్థం'- అని ముట్టబలికింది. 


ఆ మాటలకు (ప్రతిస్పందన భీముడి ఈ మాటలు. భీముడు (ద్రౌపది మాటలలోని ప్రయోగశక్తిని గుర్తించినట్టు పలికాడు. 
ద్రౌపదిని పరాభవించిన కీచకుడు తనచేత చావటం తప్పదని సంకల్పించాడు. ఆ పని అప్పటికే ఆలస్యమైనందుకు విచారించాడు. 
దుఃఖభావం నుండి భీముడిని ఉద్దరించి, (కోధభావ తీవ్రతను అతడిలో ప్రజ్వలింపచేసి, సత్వర కార్యోన్ముఖుడిగా మార్చిన 
ద్రౌపది వాక్‌ శిల్పం రసాభ్యుదయోల్లాసానికి రమణీయోదాహరణం. (సంపా.) 


తే. ఎల్లి యెల్ల విధంబుల నెందుంజొచ్చె। నేని, నా ధర్మ తనయుండు దాన వచ్చి 
యడ్డపడెనేని నీవ పెంపారు కరుణ. గాచితేని నాచే బడు గీచకుండు. 232 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; ఎల్లి= రేపు; ఎల్ల విధంబులన్‌= ఎన్నిరకాలుగానైనా; ఎందున్‌+చొచ్చెన్‌+ఏనిన్‌= ఎక్కడ 
దాగినా; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మజుడే; తాను+అ,వచ్చి= తానే వచ్చి; అడ్డపడెనేనిన్‌= అడ్డుపడినా; నీవు+అ= (ద్రౌపది 
కూడా; పెంపారు కరుణన్‌= పైకి పొంగివచ్చే దయతో; కాచితి(వి)+ఏనిన్‌= కాపాడినా; నాచేన్‌+పడున్‌= నా చేతిలో చస్తాడు. 


తాత్సర్యం: రేపటి దినం ఆ కీచకుడు ఎక్కడ ఎట్లా దాగి ఉన్నా, స్వయంగా ధర్మజుడు వచ్చి అడ్డుపడినా, నీవు కూడా 
అధిక దయతో క్షమించినా, నా చేతిలో అతడికి చావు మూడింది. 


విశేషం: భీముడి శపథం సూటిగా, ఘాటుగా ఉన్నది. ప్రతిపదసార్థకంగా సాగింది. కాల విలంబనం వలన కీడు మూడవచ్చునని 
ద్రౌపది చేసిన సూచనకు ప్రతిస్పందనగా రేపే కీచకుడు నా చేతిలో చస్తాడు” అని (ప్రధానాంశాన్ని ప్రకటించాడు. చంపదగిన 
శత్రువును సత్వరమే చంపటం భీముడి స్వభావం. కాని, అతడి ప్రయత్నాన్ని ఆపు చేయగల శక్తులు రెండున్నాయి. ఒకడు 
ధర్మరాజు, మరొకరు (ద్రౌపది. అలనాడు సైంధవుడి పట్ట అదే జరిగింది. ధర్మరాజు అతడిని చంపవద్దన్నాడు, అందువలన 
అతడికి పాండవదాసుడనే బిరుదాన్నిచ్చి వదలిపెట్టాడు భీముడు. (ద్రౌపది సైంధవ వధను మొదట కోరింది. భీముడు దాని 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 

కనుకూలంగా వ్యవహరించి చంపబోయాడు. అర్జునుడు ధర్మజునాజ్ఞను జ్ఞాపకం చేసి వారించాడు. చివరకు (ద్రౌపది పట్టుపట్టి 
సైంధవుడిని చంపటానికి ధర్మరాజును ఒప్పిస్తుందేమో అని భీముడు ఆశపడ్డాడు. సైంధవుడిని బందీగా తెచ్చి అన్నముందు 
ఉంచాడు. అప్పుడు (ద్రౌపది తన మనసు మార్చుకొని పాండవదాసుడైన వాడిపై ధర్మరాజువలెనే దయావర్షాన్ని కురిపించింది. ఈ 
ఉదంతాన్ని జ్ఞాపకం చేసి భీముడు రెండు విధాల గడుసరితనం (ప్రకటించాడు. నే నెప్పుడూ కార్యశీలినే. ధర్మరాజూ, నీవే 
సహనమూర్తులు, నా కార్యాలకు అడ్డుపడేవారు" అని ఎత్తిపొడిచి, తనయందు కీచకఘట్టంలో కూడా లోపం లేదని పరోక్షంగా 
సమర్థించుకొన్నాడు. 2. ధర్మజుడికి తెలిస్తే కీచకుడి మీద దయతో నన్ను వారిస్తాడు. నీవు నాతో చెప్పినట్టు ధర్మరాజుకు కూడా 
తెలిపావంటే అతడు నిన్ను కూడా మారుస్తాడు. అయినా నేను మారను. మీరిద్దరూ కలిసి వచ్చినా, ఎన్ని రకాలుగా వారించినా నా 
ప్రతిజ్ఞ ఆగదు అని హెచ్చరించాడు. కీచకవధ అనే కార్యనిర్వహణానికి భీముడు (ప్రకృష్ణమైన ప్రయత్నావస్థను (ప్రకటించాడు. 
(సంపా 


వ. వానిదెసం జింత యావంత వలవ; దమ్మాటలు విడువు' మని యూజఅడిల్లం బలికి, దుర్భశల నలందురు 
నవ్వెలంది డెందంబుకుందు వాపం దలంచి యిట్లనియె. 233 


ప్రతిపదార్థం: వానిదెసన్‌= కీచకుడిపట్ట; చింత= దుఃఖం; ఆవంత వలవదు= కొంచెం కూడా వద్దు; ఆ+మాటలు విడువుము= 
ఇక అతడి గురించి మాటలు మాట్లాడటం ఆపివేయుము; అని; ఊరడిల్లన్‌+పలికి= మనసు తేరుకొనేటట్టు మాటలాడి; 
దుర్దశలన్‌+అలందురు= కష్టాలు కడగళ్ళతో దుఃఖించే; ఆ+వెలంది= [ద్రౌపది యొక్క; డెందంబుకుందు= మనసులోని బాధను; 
పాపన్‌+తలంచి= పోగొట్టదలచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఇక నీవు కీచకుడి పట్ట ఆవంత కూడా చింత పడవలసిన అవసరం లేదు. వాడి మాటలు ఇక మరచిపోమ్ము' 
అని (ద్రౌపది మనస్సు ఊరడిల్లేటట్టు పలికాడు. అంతేకాక, భీముడు కలసిరాని కష్టకాలంలో ఆమె పొందుతున్న తీవ్ర 
మనోవేదనను తగ్గించవలెననే భావంతో ఈ విధంగా పలికాడు. 


సీ, “చ్యవనుని వాంఛకు సంయాతినందన । యిడుమల( గుడువదె యడవిలోన? 
రాఘవుతోడ నరణ్యవాసము చేసి । సంతాప మందదె జనకతనయ? 
కుంభసంభవునకై ఘోరదుర్గముల లో | పాముద్ర యలజడి పాలుగాదె? 
నలునిపిటుందం గానల కేగి దమయంతి । మనుజులు పడనియుమ్మలిక పడదె? 


తే, వారు సైరణచేసి దుర్వారమైన । నిరతిశయ దుఃఖభారంబు నిస్తరించి 
సౌఖ్యమొందరె? నీవు నా చందమునన । యాపదల కోర్డి సంపద లనుభవింపు. 234 


ప్రతిపదార్థం: చ్యవనుని వాంఛకున్‌= చ్యవనుడి కోర్కెకు; సంయాతినందన= సంయాతి కుమార్తె సుకన్య; అడవిలోనన్‌= అరణ్యంలో; 
ఇడుమలన్‌+కుడువదె?= కష్టాల ననుభవించలేదా?; రాఘవుతోడన్‌= రాముడితో; అరణ్యవాసము చేసి= అడవులలో కలిసి నివసించి; 
జనకతనయ= సీత; సంతాపము+అందదె?= కష్టపడలేదా? కుంభసంభవునకై= అగస్త్యుడి కొరకై; ఘోరదుర్గములన్‌= ఘోరారణ్యాలలో; 
లోపాముద్ర= అగస్త్యుడి భార్య; అలజడి పాలు కాదె= అవస్థల పాలుపడలేదా?; నలుని పిణుందన్‌= నలుడి వెంట; కానలకున్‌+ఏ6 
గి= అడవులకు వెళ్ళి; దయయంతి; మనుజులు పడని= మనుష్యులు పడనటువంటి; ఉమ్మలిక, పడదె?= దుఃఖాన్ని అనుభవించలేదా?; 
వారు సైరణ+చేసి= వారంతా ఓర్భుకొని; దుర్యారము+ఐన= భరించరానిదైన; నిరతిశయ దుఃఖభారంబు= అధికమైన 
కష్టాలబరువును; విస్తరించి= దాటి, ఎట్లాగో మోసి; సౌఖ్యము+ఒందరె?= సుఖపడలేదా?; నీవున్‌= నీవుకూడా (ద్రౌపది కూడా); ఆ 
చందమునన్‌= ఆ విధంగానే; ఆపదలకున్‌+ఓర్భి= ఆపదలు భరించి; సంపదలు+అనుభవింపు= సౌఖ్యాన్ని పొందుము. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 273 
తాత్సర్యం: చ్యవనుడి కోర్కెను మన్నించి సుకన్య అడవిలోబడి కష్టాలను భరించలేదా? రఘురాముడితో అడవుల కేగి 
సీతమ్మ ఇడుముల పడలేదా? అగస్త్యుడి వెంట పర్వతాలు దాటి లోపాముద్ర అగచాట్లు పడలేదా? నలుడిని వెంబడించి 
అడవులకు వెళ్ళి దమయంతి మనుష్యులు పడలేని పాట్లు పడలేదా? వారందరూ ఎట్టాగో కష్టాల బరువు కోర్చుకొని 
సుఖాల తీరాన్ని చేరలేదా? అదే విధంగా నీవు కూడా కష్టాలను ఓర్చుకొని సంపదలను అనుభవించుము. 


విశేషం: సుకన్య కథ: (సుకన్య శర్యాతి కుమార్తె అని మహాభారతారణ్యపర్వం చెప్పింది. సంయాతి శర్యాతి కొడుకు. తిక్కనసంయాతి 
కూతురుగా పేర్కొన్నాడు.) భృగుని కుమారుడు చ్యవనుడు. ఇతడు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. శరీరమంతా పుట్టలు 
పోశాయి. ఒకనాడు శర్యాతి అనే రాజు తన కుమార్తె సుకన్యతో చ్యవనుడు తపస్సు చేసికొనే ప్రాంతానికి వచ్చాడు. సుకన్య 
చిలిపితనంతో పుట్టను గమనించక చ్యవనుడి పుట్టలోనుండి మెరుపులు రావటం చూచి (త్రప్వించింది. ఆ దోషానికి చ్యవనుడు 
కోపగించాడు. శర్యాతి యొక్క సైనికులను బాధించాడు. ఆ బాధను తొలగించటానికి సుకన్యను తనకిచ్చి వివాహం చేయుమని 
శర్యాతిని కోరాడు. తండ్రి ఇష్టపడకపోయినా, చ్యవనుడు వృద్దుడైనా అతడిని వివాహం చేసికొన్నది సుకన్య. ఆ తరువాత చ్యవనుడు 
ఆశ్వినుల సహకారం వలన, తపశ్శక్తి వలన యువకుడై భార్యకు సుఖసౌఖ్యాలను అందజేశాడు. ఈ విధంగా సుకన్య వృద్దుడిని 
వివాహం చేసికొని అనేక కష్టాలు పడి చివరకు సుఖసంతోషాలను పొందగలిగింది. సీతకథ: రామాయణంలోని ఈమె కథ 
ప్రసిద్దం. పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడి ననుసరించి సీత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రాముడితో కలిసి అడవులలో 
ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణుడి చెరలో చిక్కి, అశోకవనంలో ఎన్నో కడగండ్లు భరించింది. మాయలేడిని తెమ్మన్న 
కారణంగా భర్తకు దూరమయింది. రావణ సంహారానంతరం మరల భర్తదరి చేరకలిగింది. రాజ్యసుఖాలను అనుభవించింది. 3. 
దమయంతి కథ: నలదమయంతులు ఆదర్శ ప్రేమ దంపతులు. నిషధ రాజును స్వయంవరంలో వివాహమాడింది దమయంతి. 
స్వయంవరానికి ఇంద్రాది దిక్సాలురు విచ్చేశారు. వారు కూడా దమయంతిని కోరి వచ్చారు. అయినా దమయంతి నలుడిని 
వరించింది. కలి ఆమెను పొందలేకపోయి పగబట్టాడు. ఫలితంగా కష్టాలపాలైంది. కలి పురుషుడు పెట్టిన కష్టాలు ఇంతంత కాదు. 
జూదంలో నలుడు సర్వస్వాన్నీ కోల్పోయాడు. అరణ్యాలలో దమయంతిని వదలి నలుడు వెళ్ళిపోయాడు. తక్షకుడి కాటువలన 
నలుడికి వికృతరూపం కలిగింది. కష్టాలు గట్టెక్కి ద్వితీయ స్వయంవరం నెపంతో దమయంతి మళ్ళీ నలుడిని నిజరూపంతో 
పొందగలిగింది. నలుడు రాజ్యాన్ని మరలా పొందాడు. దమయంతి రాజ్యభోగాల ననుభవించింది. లోపాముద్ర కథ: అగస్వుడు 
చాలా కాలం (బ్రహ్మచర్య వ్రతం చేశాడు. తన తపఃప్రభావంతో విదర్భరాజుకు లోపాముద్ర జన్మించేటట్టు చేశాడు. ఆమెనే తన 
కిచ్చి వివాహం చేయుమని రాజు నడిగాడు. ఆమెకు వ(స్రాభరణాల కొరకు ఎందరినో ఆశ్రయించాడు. చివరకు అవి సంపాదించి 
పెట్టి ఆమె ద్వారా పుత్రులను పొందాడు. ఈ నాలుగు కథలలో ఆయా పతివ్రతలు కష్టాల పాలుగావటం, వాటిని ఓర్చుకొని 
కొన్నాళ్ళకు సుఖాన్ని పొందటం పురాణ ప్రసిద్ధం. అంతేకాదు. ఈ కథలన్నీ ఆరణ్యపర్వంలో మునుల వలన పాండవులు విన్నవే. 
వాటిని గుర్తుకు తెచ్చి భీముడు (ద్రౌపది నోదారుస్తున్నాడు. అప్పుడు (శవణంలో నిలిచిన కథలు ఇప్పుడు మననంలోకి మారాయి. 
పురాణశ్రవణ ఫలితాలలో ఇది ఒకటి. తమతో సమానంగా కష్టా లనుభవించిన ఇతరులను తలచుకొంటే కొంత ఊరట 
కలుగుతుంది. అది మానవ స్వభావం. మనం చేసిన పని ఫలించకపోతే, ఎదుటివారిని చూచి వారూ కష్టాలలో ఉంటే చూచి 
ఊరట పొందుతాం. ఇదే తిక్కన కావ్యశిల్పం. 


వ. దుర్యోధన దుశ్మాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్ట లోకంబు నధోలోకంబున కనుచునంతకు 
మదీయాంతరంగంబు చింతాభర భుగ్నంబును, నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్నంబును నై 
వేగిరపడుచున్నయది; ధార్తరాస్తులకుం గాలావసానం బైనయట్లు మనకు సమయ కాలావసానం బయ్యె; 


నజ్ఞాత వాసంబునకుం జొచ్చి పదునొండు నెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నది. దీని కొంత దీటిన 
నీదు వంతయుం దీటు; నూటిడిల్లి యుండుము; సింహబలుండు నిన్ను( బరిభవించి మై మైతోన యునికింజేసి 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 

యెల్లియుం జెనక వచ్చు; నీవునుం గ్రమంబున నొడంబడుట భావించికొని వానికి నర్తనశాల సంకేత 
ప్రదేశంబుగాం జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము; వాండు వచ్చిన నా సొబగునిం దెగంజూచి, 
నీకుం జూపి నీ చిత్తంబు వడసెద; నిత్తెబింగు దప్ప నొండు విధంబు గర్జంబుగా; దిదియె నిశ్చయం; బిట్ల చేయు 
వార; మిమ్మాటలవలనం దప్పవు గాని, వేగుచున్నయది; జనులు మేలుకాంచి మనలం గాంచి రేని వంచన 
బయలు పడినం గార్యంబు దప్పు; గీచక వధంబునకుం బూనిన నా మనోరథంబు దుది ముట్టవలయు; 
నిజశయన స్థానంబునకుం బొ' మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దటిమి కొన్నియడుగు లనిచి, మరలి 
మారుతాత్మజుండు కలుషితాత్ముండగుచు సెజ్జకు వచ్చె; నచ్చెలువయుం దన నిద్రించు నెడకుం బోయి పర్యంక 
భాగంబునం దనువు వైచి, యంకిలి దేజిని దెందంబున6 గొందలంబుతోడి నిశ్చయంబున నిద్రంబొరయని 

కనుదోయి మొగిడ్డి యుండె; నంత. 235 


ప్రతిపదార్థం: దుర్యోధన, దుశ్ళాసన, కర్ణ, శకుని, సైంధవ, ప్రముఖంబు+అగు= దుర్యోధన దుశ్శాసన కర్ష శకుని సైంధవాది 
యోధులతో కూడిన; దుష్ట్రలోకంబున్‌= దుండగుల సమూహాన్ని; అధో+లోకంబునకున్‌, అనుచు+అంతకున్‌= నరకానికి 
పంపునంతవరకు; మదీయ+అంతరంగంబు= నా మనస్సు; చింతాభరభుగ్నంబును= దుఃఖభారంతో వంగినదీ; అవమాన 
పంకమగ్నంబును= అవమానమనే బురదలో మునిగినదీ; కోప+ఉద్విగ్నంబునున్‌+ఐ= కోపంతో కలవరపడినదీ అయి; వేగిర 
పడుచున్న+అది= తొందరపడుతున్నది; ధార్తరాష్టులకున్‌= కౌరవులకు; కాల+అవసానంబు+ఐన+అట్టు= కాలం తీరినట్టు, 
మృత్యువు సమీపించినట్టు; మనకున్‌= పాండవులకు; సమయకాల+అవసానంబు+అయ్యెన్‌= (ప్రతిజ్ఞ చేసిన కాలం ముగిసే 
రోజులు దగ్గరపడ్డాయి; అజ్ఞాతవాసంబునకున్‌+చొచ్చి= రహస్యంగా ఉండే నియమంతో (ప్రవేశించి; పదునొకండునెలలు చని= 
పదకొండు నెలలు పూర్తి అయి; పండ్రెండవ నెల= పన్నెండో నెల; వర్తిల్హుచున్‌+ఉన్నది= జరుగుతున్నది; దీని కొంత తీజీనన్‌= 
ఈ ఉపద్రవం తప్పితే; నీదువంతయున్‌= నీదుఃఖం కూడా; తీజున్‌= తొలగిపోతుంది; ఊరడిల్లి+ఉండుము= ఊరట పొంది 
ఉండుము; సింహబలు(డు= కీచకుడు; నిన్నున్‌+పరిభవించి= నిన్ను (ద్రౌపదిని) అవమానించి; మైమైతోన్‌+అ= సశరీరంగా; 
ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; ఎల్లియున్‌= రేపు కూడా; చెనక వచ్చున్‌= సమీపించవచ్చును; నీవునున్‌= నీవుకూడా (ద్రౌపది 
కూడా); (క్రమంబునన్‌+ఒడంబడుట= నెమ్మదిగా అంగీకరించటం; భావించికొని= ఊహించుకొని; వానికిన్‌= కీచకుడికి; నర్తనశాల= 
నాట్యశాల; సంకేత ప్రదేశంబుగాన్‌+చెప్పి= గుర్తుగా (కలిసే స్థలంగా) చెప్పి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; జనుదేరన్‌= వచ్చుటకు; 
నియమింపుము= ఆజ్ఞాపించుము, ఏర్పాటు చేయుము; హండు= అతడు; వచ్చినన్‌= రాగా; ఆ సొబగునిన్‌= ఆ సుందరుణ్ణి, 
చక్కనివాణ్ణ్డి; తెగన్‌+చూచి= చంపి; నీకున్‌+చూపి= నీకు (ద్రౌపదికి) చూపి; నీ చిత్తంబు+పడసెదన్‌= నీ మనసు మెప్పిస్తాను; 
ఈ+తెటంగు తప్పన్‌= -ఈ పద్దతి కాకుండా; ఒండు విధంబు= మరొక పద్దతి; కర్దంబు+కాదు= ఫలించే పని కాదు; 
ఇది+ఎ+నిశ్చయంబు= ఇదే నిర్ణయం; ఇట్టు చేయువారము= ఇట్లాగే చేద్దాం; ఈ+మాటలవలనన్‌+తప్పవుకాని= ఇక ఈ 
మాటలవలన పనులు తీరేవి కావు; వేగుచున్న+అది= తెల్లవారబోతున్నది; జనులు,మేలుకాంచి= లోకులు మేల్కొని; 
మనలన్‌+కాంచిరి+ఏనిన్‌= మనలను (భీమద్రౌపదులను) చూస్తే; వంచన బయలుపడినన్‌= అజ్ఞాతవాసం బహిరంగమైతే; 
కార్యంబు+తప్పున్‌= అజ్ఞాతవాసకార్యానికి భంగం ఏర్పడుతుంది; కీచక వధంబునకున్‌+పూనిన= కీచకుడిని చంపటానికి పూనుకొన్న; 
నా మనోరథంబు= నా సంకల్పం, కోరిక; తుదిముట్టవలయున్‌= పూర్తికావాలి; నిజ శయన స్థానంబునకున్‌+పొమ్ము= నీవు 
పరుండే (ప్రదేశానికి వెళ్ళిపోమ్ము; అని; తన శయ్యాతలంబు= తన పడక; విడిచి= వదలిపెట్టి; ఆ తన్విన్‌+తటిమి= (ద్రౌపదిని 
వెంబడించి; కొన్ని అడుగులు+అనిచి= కొంత దూరం వీడ్కొల్సి; మారుత+ఆత్మజుండు= గాడ్పుకొడుకు భీముడు; 
కలుషిత+ఆత్ముండు+అగుచున్‌= కలవరపడ్డ మనస్సుతో; సెజ్జకున్‌+వచ్చెన్‌= పడక మీదికి వచ్చాడు; ఆ+చెలువయున్‌= (ద్రౌపది 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 275 
కూడా; తన నిద్రించు+ఎడకున్‌+పోయి= తాను నిద్రించే (ప్రదేశానికి పోయి; పర్యంక భాగంబునన్‌= పడకపై; తనువు వైచి= 
శరీరం పడవేసి; అంకిలి తేని డెందంబునన్‌= కలతవీడని మనస్సుతో; కొందలంబుతోడి= కలవరంతో కూడిన; నిశ్చయంబునన్‌= 
నిర్ణయంతో; నిద్రన్‌+పారయని= నిద్రరాని; కనుదోయి మోడ్చి= కళ్ళు మూసికొని; ఉండెన్‌= ఉన్నది; అంతన్‌= అప్పుడు. 


తాత్సర్యం: దుర్యోధన దుళ్ళాసన కర్ల శకుని సైంధవాది దుష్టుల నందరినీ నరకలోకానికి పంపేటంత వరకు నా 
మనస్సు చింతా భారంతో వంగిపోయి, అవమానమనే బురదలో కుంగిపోయి, కోపతాపంతో కలత చెంది 
తొందరపడుతున్నది. దానికి తోడు కౌరవులకు కాలం మూడినట్టు మన అజ్ఞాతవాస సమయంకూడా పూర్తి కావస్తున్నది. 
పదకొండు నెలలు పూర్తి అయి, పన్నెండో నెల నడుస్తున్నది. ఇంక, ఈ గడువు కాస్తా తీరితే నీ దుఃఖం కూడా 
తీరుతుంది. కాబట్టి ఊరడిల్లి ఉండుము. కీచకుడు నిన్ను అవమానించి ఇంకా శరీరంతో (బ్రతికి ఉన్నాడు. కాబట్టి రేపు 
వాడు వచ్చినపుడు మట్టుబెట్టవచ్చును. నీవు కూడా క్రమంగా అతడిని అంగీకరిస్తున్నట్లు ఊహించి (నటించి) నర్తనశాలను 
సంకేతంగా చెప్పి వాడిని అక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పుము. అట్లా వస్తే ఆ సొగసుకాడిని మట్టుబెట్టి, నీకు కళ్ళారా 
చూపి, నీ మనస్సు రంజింపచేస్తాను. ఇది తప్ప మరొక ఉపాయం లేదు. ఇదే నిర్ణయం. ఇట్లాగే చేద్దాం. ఇక ఈ కార్యం 
మాటలతో తీరేది కాదు. చేష్టలకు దిగాలి. అదిగో తెల్లవారబోతున్నది. లోకం గుర్తిస్తే, అజ్ఞాతవాస వ్రతానికి భంగం 
వాటిల్లుతుంది. మన కార్యానికి భంగం కలుగుతుంది. కీచకుడిని చంపాలనుకొన్న నా కోరిక తీరాలి. నీవు వెళ్ళి 
నీప్రక్కపై పడుకొమ్మని చెప్పి ఆమెను తొందరపెట్టి కొంతదూరం కలసి వెళ్ళి వీడ్కోలు చెప్పి భీముడు కోపంతో 
కలతచెంది తన పడకపై నడుం వాల్పాడు. ఆమెకూడా పోయి తన పడకపై తనువు వాల్చింది. కాని, కంటికి నిద్ర 
రాలేదు. అయినా కనుదోయి మూసికొని కదలకుండా పడుకొని ఉండిపోయింది. అప్పుడు. 


విశేషం: భీముడి వ్యూహకుశలత, కార్యదక్షత, ఉత్సాహస్ఫూర్తి, ఫలితాన్ని సాధించటంలో దృఢ నిశ్చయం, సమయోచితాలైన 
ఉపాయాలను సాధించే చాతుర్యం- మొదలైన నాయకలక్షణాలను ఇందులో (ప్రదర్శించాడు. (సంపా.) 


ప్రభాతకాల వర్ణనము 


(ఇది మూలమునందు లేదు) 
తే. ద్రుపద నందన పరిభవ దుఃఖమునకు । నుల్లమున దురపిల్లుచు నున్న సరసి 


వే(డి నిట్టూర్పులో యన వెడలె. గ్రొత్త। తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల. 236 


ప్రతిపదార్థం: ద్రుపదనందన= [ద్రౌపది యొక్క; పరిభవ దుఃఖమునకున్‌= అవమానం వలన కలిగిన దుఃఖానికి; ఉల్లమునన్‌= 
మనసులో; దురపిల్లుచున్‌+ఉన్న= విలపిస్తున్న; సరసి= సరస్సు; వేండి నిట్టూర్సులో+అనన్‌= వేడి నిశ్వాసాలో అన్నట్లు; మూతులు 
విచ్చు= వికసించు; నెత్తమ్మి విరులన్‌= చక్కని తామరపూలనుండి; (క్రొత్త, తావి= (క్రొత్త వాసనలు; వెడలెన్‌= వెలుపలికి వ్యాపించాయి. 
తాత్సర్యం: (ద్రౌపది అవమాన దుఃఖాన్ని చూచి విలపిస్తున్న సరస్సు అనే స్నేహితురాలు విడిచిన వేడి నిట్టూర్సులో 
అన్నట్లుగా మూతులు విచ్చుకొంటున్న కమలాలనుండి వచ్చే కొంగ్రొత్త సువాసనలు వెలువడసాగాయి. 


నిశేషం: అలం: ఉ(త్రేక్ష. ప్రకృతి కథానాయికపట్ట సానుభూతి చూపినట్టు కవి వర్లించటం విశేషం. వర్షనను కథలో మేళవింపజేయటం 
(30) ౮ ల (3) 
భాగం. 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. విచ్చెం దిమిరము; కాపులు । వచ్చె మధుపకులము లబ్దవనముల; కురులం 
జొచ్చె విరులు తరులతికల; । నిచ్చె రథాంగములు వంత యెల్ల దొగలకున్‌. 237 


ప్రతిపదార్థం: తిమిరము= చీకటి; విచ్చెన్‌= తొలగిపోయింది; మధుపకులములు= తుమ్మెదల సముదాయం; అబ్జ్బవనములకున్‌= 
తామరపూవుల సముదాయానికి; కాపులు వచ్చెన్‌= కాపురం వచ్చాయి; విరులు= పూలు; తరులతికలన్‌= చెట్ల తీగల నుండి; 
ఉరులన్‌+చొచ్చెన్‌= రాల దొడిగాయి; రథాంగములు= చ(క్రవాకపక్షులు; వంతన్‌+ఎల్లన్‌= తమ బాధనంతా; తొగలకున్‌= కలువలకు; 
ఇచ్చెన్‌= ఇచ్చాయి. 


తాత్పర్యం: చీకటి తొలగింది. తుమ్మెదలు తామరపూలపై వాలాయి. చెట్లనుండి, తీగలనుండి పూలు రాలాయి. 
చ(క్రవాకాలు తమ బాధనంతా కలువపూలకు ఇచ్చాయి. 


విశేషం: చక్రవాక పక్షులకు రాత్రి పూట కళ్ళు కనబడవు కాబట్టి జంటలు వియోగావస్థ పొందుతాయి -అని కవిసమయం. 
కలువలు రాత్రంతా వికసించి సూర్యోదయంతో ముకుళిస్తాయి. తెల్లవారుతుండగా చక్రవాక పక్షులు వికసిస్తూ తమ రాత్రి 
బాధను ముకుళిస్తున్న కలువలకు అప్పుగించినట్టున్నదట! తమ చుట్టమైన చంద్రుడు అస్తమించగా కలువలు ముకుళించాయి. 
వాటి ముకుళనాన్ని కవి వాటి బాధగా సంభావిస్తూ, అంతవరకూ తమ బాధను చక్రవాకాలు వాటి కందించినట్టు చమత్కరించాడు. 
(సంపా.) 


సీ  పెనణశువందనిసిన తనువు లొండొంటితో(। గీలించి నిద్రించి మేలుకాంచి, 
తరుణులు. బతులు వాతాయనంబుల నల్ల; బొలయు వేంబోకటి మలయపవను 
నింపారు చో(కున నిగురొత్తు చిత్తంబు । లెలసి యొండొరులపై( బొలయు చూడు 
లాదట నుపకరణావళి వెడ వెడ । యాదరించుచు రాగ మడర. దొడరి 


తే. కేళిసలిపిరి భవన దీర్షికల తమ్మి। విరుల నెత్తావి ననయంగ బెరసి చెమట 
పొడము మేనుల తనికంపు ప్రోచి తటిచు । టూర్చుగాడ్పుల పరిమళ ముల్లసిల్ల. 238 


ప్రతిపదార్థం: పెనంకువన్‌= కలయికచేత; తనిసిన తనువులు= తృప్రిపొందిన శరీరాలు; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో 
మరొకదానిని; కీలించి= చేర్చి; నిద్రించి మేలుకాంచి= నిద్రపోయి మేల్కొని; తరుణులున్‌, పతులున్‌= భార్యలూ భర్తలూ; 
వాతాయనంబులన్‌= కిటికీల నుండి; అల్లన్‌= మెల్లగా; పొలయు= వీచే; వేంబోకటి= వేకువజామునందలి; మలయపవను= 
మందమారుతం యొక్క; ఇంపారు చోంకునన్‌= సుఖమైన స్పర్శచే; ఇగురొత్తు= కోరికల వలన చిగురించే; చిత్తంబులు= 
మనస్సులు; ఎలసి= పొంది; ఒండొరులపైన్‌= ఒకళ్ళ మీద ఒకరు; పొలయు= వ్యాపించే; చూడ్కులు= చూపులు; ఆదటన్‌= 
(ప్రేమతో; ఉపకరణ+ఆవళిన్‌= చందనాది (ద్రవ్యాలతో; వెడవెడ= మిక్కిలి కొంచెంగా; ఆదరించుచున్‌= గౌరవిస్తూ; రాగమడరన్‌= 
(ప్రేమ అతిశయించగా; తొడరి= పూనుకొని; భవనదీర్శికల= ఇళ్ళలోని బావులలోని; తమ్మివిరుల= తామరపూలయొక్క; 
నెత్తావిన్‌+ఎనయంగన్‌= వాసనలు నిండగా; బెరసి= వ్యాపించి; చెమటపొడము మేనులన్‌= చెమట పట్టే శరీరాలపై; తనికంపు= 
చిరువాసనను; తఅచు+ఊర్పుగాడ్పుల= మాటిమాటికి నిట్టూర్పుల; పరిమళము+ఉల్లసిల్లన్‌= వాసనలు వ్యాపించగా; కేళి సలిపిరి= 
రతి(క్రీడలు చేశారు. 


తాత్సర్యం: దంపతులు కలిసి రతి తృప్తి నొంది ఒకొళ్లనొకళ్లు కౌగిలించుకొని నిద్రపోయి తెల్లవారే సమయంలో లేచి, 
మందమారుతం కిటికీలలో నుండి వీస్తూ సోకగా మరల ఒకరిపై ఒకరికి మమకారం అధికమై భోగసాధనాలైన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 277 
ఉపకరణాలు కొద్దిగా తీసికొని ఇళ్ళనడబావులలోని తామరపూల సువాసనలు నిశ్చాసాలతో కలిసి శరీరంపై చెమట 
సుగంధాన్ని అధికం చేయగా రతికేళి సలిపారు. 


విశేషం: రాత్రి రతికేళిలో మైమరచి కౌగిలింతలలో పడుకొనటం దంపతులకు సహజం. తెల్లవారే వేళ మళ్ళీ రతిక్రియ కుషక్రమించటం 
పరిపాటి. 


తే. రాలియున్న పుష్పప్రకరము విదిర్లి। చెన్నుగా నున్న సేసిన సెజ్జియనంగ 
వేగుటయుం. జుక్కలన్నియు విరిసి విశద । భాతి. జెలువొందె. జూడ నంబరతలంబు. 239 


ప్రతిపదార్థం: వేగుటయున్‌= తెల్లవారగా; రాలియున్న= రాలిపడిన; పుష్ప(ప్రకరము, విదిర్చి= పూలరాసులను విదిల్చి; చెన్నుగాన్‌, 
నున్న చేసిన= అందంగా నునుపు చేసిన; సెజ్జ+అన(గన్‌= పడక అనేటట్టు: అంబరతలంబు= ఆకాశం; చుక్కలు+అన్నియున్‌= 
నక్షత్రాలన్నీ; విరిసి= తొలగిపోయి; విశదభాతిన్‌= స్పష్టమైన (ప్రకాశంతో; చూడన్‌= చూడగా; చెలువొందెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: తెల్లవారగానే నక్షత్రాలన్నీ పోయి నిర్మలమైన ఆకాశం రాలిపడిన పూలన్నీ విదిల్చి నునుపు చేసిన పాన్సా 
అన్నట్లు ఉన్నది. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. వేకువజామున ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అది పూలు విదిల్చి నునుపుచేసిన పాన్సువలె ఉన్నదని 
కవి చమత్కరించాడు. పాన్సుపై పూలు సువాసనకేగాక కమ్మగా నిద్రపట్టటానికి కూడా ఉపయోగపడతాయని శాస్త్రజ్ఞులు 
చెబుతున్నారు. 


వ. తదనంతరంబ యల్ల నల్లన తెబిపి యిచ్చి యవులవులం జను నంధకారంబు దూరంబుల యందును లేకునికి 
వలనం గడళ్ళప్పళించి నెరసి విరసినం బొలుచు కలుకట్టలుంబోని దిక్తటంబులును, దమపాసిన కందువలు 
రోసి యెత్తిన మెడలను బచరించిన చూడ్కులు వేడ్కలం గ్రందైన డెందంబులుం దమము పాసినం గలిగి 
మెలంగుచు నొండొంటి బిట్టుగాంచి యొదవు సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందం 
బునం జొక్కుచు జక్కవకవలు గలసి పొలసి నలిరేంగి చెలంగుచు రేయింటి యా(కటి పెల్లునం గొదగొని కమిచి 
చంచువులం దిగిచి త్రుంచి యానుచు నిక్కడక్కడ( బబిచినం జిక్కువడి యున్న మృణాల శకలంబుల వలన 
బాల చంద్ర శతాభిరామంబులగు శంభు జలమూర్తి విశేషంబులంబోని సరోవరంబులును, జీ(కటి వాసినం 
బ్రభాతం బను వింత మానిసి మెలంగి ముసుంగు వుచ్చినట్లు మేలుకని యెజికలు పొదల విదిర్షి కూర్చికొని 
కలగొనం బలుకు పులు(గుల యెలుంగుల వలన నొండొంటిం దెలుపుకరణి నొప్పు ధరణీరుహంబులును, 
బర(గు నరుణోదయ రాగపటలంబు నెనయు కెంజాయ రంజిల్ల వికసిల్లు రక్తారవిందంబుల దందడి నెగసి 
చరించు చంచరీకంబుల యెఅకల నెటుల గిటికొని క్రొత్తయగు కాంతి ప్రవాహంబులం గడలుకొల్పు 
పుప్పాళ్ళు డుల్చి రాల్జుచుం బొలయు మలయానిలంబునం గ్రాలు మవ్వంపుందీవల గడివోయి తొరంగిన 
విరుల వలన మీనకేతన పురాతన బాణశాలలం బోని లతా మండపంబులును, మొగిడియు జనంబు 
సంధ్యాంజలిపుటకరణంబుల ననుకరించు విధంబునం దర్శనీయంబులగు కుముద వనంబులును, నేమేని 


నెపంబున నొండొరుల మేలుకొలుపు రమణ రమణీ జనంబుల నర్మాలాపంబులం బెరయు దరహాసంబుల 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాంతి. దెలుపెక్కునట్లు వెలరారు దీపంబులును, మునుకడ వచ్చి యెజుక సేయమికి వాతాయన పవనుని 
పయిం బుట్టిన యలుక విధంబున వేగుంబోకట నంకురించు మదంబున( గెంపు గదురుట నిద్రలేమినని 
శంకింపక యింపునం గదియు విదగ్ధ విటజనంబుల మనంబులం దిగుచు లలనాలో చనంబులును, రేపకడ 
వనలక్ష్మి పురశ్రీ నలంకరించు వడువున నెడపడక యెల్లెడల నిగుడు విభాత కుసుమ కదంబ పరిమళంబును 
నై యున్నంత. 240 


1. తదనంతరంబ.........౨ దిక్రటంబులును. 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= తెల్లవారుతున్నంతనే; అల్లన+అల్లన= మెల్ల మెల్లగా; తెజపి+ఇచ్చి= సందిచ్చి-తొలగిపోయి; 
అవులన్‌+అవులన్‌+చను= దూరదూరంగా పోయే; అంధకారంబు= చీకటి; దూరంబుల+అందును లేక+ఉనికి వలనన్‌= 
దూరప్రదేశాలలో కూడ లేకపోవటం వలన; కడళ్ళు= దిక్కులు; అప్పళించి= తాకి; నెరసి= నిండి; విరిసినన్‌= విచ్చిపోగా; పొలుచు= 
ఒప్పే; కలు కట్టలున్‌+పోని= రాతి కట్టలను పోలిన; దిక్‌+తటంబులును= ది(క్రదేశాలూ; 


తాత్సర్యం: తెల్లవారుతున్నది. చీకటి మెల్లమెల్లగా విచ్చుతూ దూరప్రదేశాలలో కూడా తొలగిపోవటంచేత, దిక్కులను 
స్పృశించి నిండి విచ్చిపోగా ది(క్రదేశాలు రాతికట్టలవలె ఒప్పుతున్నాయి. అలంకారం: ఉపమ. 


మ Ta సరోవరంబులును. 


ప్రతిపదార్థం: తమ, పాసిన= తాము (జక్కవలు) వీడిన; కందువలు= చోట్టను; రోసి= వెదకి; ఎత్తిన, మెడలను; పచరించిన= 
ప్రసరింపజేసిన; చూడ్కులున్‌= చూపులూ; వేడ్కలన్‌= వేడుకలచే; (క్రందు+ఐన= అధికమైన; దెందంబులున్‌= మనస్సులును; 
తమము= చీకటి పాసినన్‌= తొలగగా; కలిగి; మెలంగుచున్‌= వర్తిల్లుతూ; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; బిట్టు= శీఘ్రంగా; 
కాంచి= చూచి; ఒదవు= కలిగే; సమ్మదంబునన్‌= సంతోషంతో; పొదలు= ఒప్పే; మేనులు= శరీరాలు; బెరయించి= చేర్చి; 
పరమ+ఆనందంబునన్‌= అధిక సంతోషంతో; చొక్కుచున్‌= పరవశిస్తూ; జక్కవకవలు= చక్రవాక దంపతులు; కలసి= కూడి; 
పొలసి= చొక్కి; నలిరేంగి= విజృంభించి; చెలంగుచున్‌= కూస్తూ; రేయింటి, ఆంకటి, పెల్టునన్‌= రాత్రి ఏమీ తికనపోవటం వలన 
కలిగిన ఆకలి తీవ్రతచేత; గొదకొని= యత్నించి; కమిచి= (గ్రహించి; చంచువులన్‌= ముక్కులతో; తిగిచి= లాగి; త్రుంచి= 
ముక్కలు చేసి; ఆనుచున్‌= తింటూ; ఇక్కడన్‌+అక్కడన్‌= ఇక్కడా, అక్కడా; పఅచినన్‌= పరవగా; చిక్కు+పడి+ఉన్న= 
చిక్కుపడిపోయిన; మృణాల, శకలంబులవలనన్‌= తామరతూటి ముక్కల వలన; బాల, చంద్ర, శత+అభిరామంబులు+అగు= 
నూరు బాలచం[ద్రబింబాల చేత మనోహరాలయిన; శంభు, జల, మూర్తి విశేషంబులన్‌+పోని= శివుడియొక్క జలరూప విశేషాలవంటి; 
సరోవరంబులును= సరస్సులును. 


తాత్సర్యం: చక్రవాక మిథునాలకు రాత్రివేళ పరస్పర వియోగం, అవి కన్నులు కనిపించక తమ తమ చోట్లను 
విడిచిపెట్టుతాయి. తెల్లవారిన పిదప అవి రేయి తాము విడిచిన స్థానాలను వెదుకుతూ, మెడ ఎత్తుకుని, చూపులు 
ప్రసరింపజేస్తూ పరస్పరం కలిసికొనటం వలన వేడుక లధికమై మనస్సులు సంతోషపడుతూ ఉండగా ప్రవర్తిల్లుతాయి. 
అవి తమ శరీరాలను ఒకదానితోనొకటి చేర్చి, మిక్కిలి సంతోషంతో పరవశిస్తూ, విజృంభించి కూస్తూ, రాత్రి ఏమీ 
తినకపోవటం వలన కలిగిన ఆకటి తీవ్రతతో తామరతూండ్లను లాగి ముక్కలు చేసి చిందరవందరగా పడవేస్తాయి. 
ఆ ముక్కలు నూరు బాలచంద్రుల చేత మనోహరాలయిన ఈశ్వరుడి జలమూర్తి విశేషాలు అన్నట్టుగా సరస్సులుంటాయి. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 279 


అలం: స్వభావోక్తి. 
3. చీశటివాసినం................. ధరణీరుహంబులును. 


ప్రతిపదార్థం: చీకటి; పాసినన్‌= తొలగిపోగా; ప్రభాతంబు+అను, వింతమానిసి= ఉదయసమయ మనే వింత మనుష్యుడు; 
మెలంగి= వర్తిల్లి; ముసుంగు+పుచ్చిన+అట్టు= ముసుగు తొలగించిన విధంగా; మేలుకని= నిద్రలేచి; ఎజకలు= రెక్కలు; పొదలన్‌= 
ఒప్పుగా; విదిర్చి= విదలించి; కూర్చికొని= సరిచేసికొని; కలగొనన్‌= కలతచెందగా; పలుకు= కూయునట్టి; పులుంగుల+ఎలుంగుల 
వలనన్‌= పక్షుల రొదల మిషచేత; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; తెలుపు, కరణిన్‌= మేల్కొలిపే విధంగా; ఒవ్చు; 
ధరణీరుహంబులును= చెట్టునూ. 


తాత్పర్యం: చీకటి తొలగిపోగా ఉదయమనే వింత మనుష్యుడు, వచ్చి ముసుగుతొలగించినట్టు మేల్కొని రెక్కలు 
విదిలించుకొని, సరిచేసికొని, కలతపడినట్టు కూసే పక్షుల రొదల మిషచేత ఒకదాని నొకటి మేలుకొలిపే విధంగా ఒప్పే 
చెట్టునూ. 


అలం: స్వభావోక్తి, రూపకం, ఉత్రేక్ష. 
4. పరణు నరుభోదయరాగ............ లతా మండపంబులును. 


ప్రతిపదార్థం: పరంగు= ఒప్పునట్టి, అరుణ+ఉదయ, రాగ, పటలంబున్‌= సూర్యోదయము యొక్క ఎరుపుకాంతుల సమూహాన్ని; 
ఎనయు= సరిపోలే; కెంజాయ (కెంపు+చాయ)= ఎ(రనికాంతి; రంజిల్లన్‌= ప్రకాశించగా; వికసిల్టు= విచ్చే; రక్త+-అరవిందంబులన్‌= 
ఎగ్రతామరల యందు; దందడిన్‌= దట్టంగా; ఎగసి= ఎగిరి; చరించు= తిరిగే; చంచరీకంబుల= తుమ్మెదలయొక్క; ఎబకల, 
నెజులన్‌= రెక్కల సందులందు; గిజికొని= చిక్కుకొని; (క్రొత్త+అగు, కాంతి, ప్రవాహంబులన్‌= నూతనకాంతుల (ప్రవాహాలను; 
కడలుకొల్పు= అతిశయింపజేసే; పుప్పొళ్ళు, డుల్చి రాల్బుచున్‌= డుల్లగొట్టి రాలుస్తూ; పాలయు= వీచే; మలయ+అనిలంబునన్‌= 
మలయవాయువు చేత; క్రాలు= ఒప్పే; మవ్వము+తీవలన్‌= లేతతీగలనుండి; కడి+పోయి= వాసనపోయి; తొరంగిన విరులవలన= 
రాలిపోయిన పువ్వులవలన; మీనకేతన, పురాతన, బాణ, శాలలన్‌+పోని= మన్మథుడి ప్రాత బాణగృహాలను పోలిన; లతా, 
మండపంబులును= పూలతీగలమంటపాలునూ. 


తాత్పర్యం: ఉదయ సూర్యుడి ఎజ్జని కాంతి ప్రసరించగా వికసించే ఎర్రతామరపూలయందు దట్టంగా ఎగురుతూ 
తిరిగే తుమ్మెదరెక్కల సందుల్లో చిక్కుకొని నూతనకాంతుల ప్రవాహాలను అతిశయింపజేసే పుప్పాళ్ళను డుల్లగొట్టి 
రాలుస్తూ వీచే మలయవాయువుచేత ఒప్పే లేతతీగలనుండి వాసనపోయి రాలిపోయిన పువ్వులు కలిగి మన్మథుడి 
ప్రాత బాణ గృహాలవలె ఉన్న లతామండపాలునూ. 


అలం: స్వభావోక్తి, ఉపమ. 
ర మొుగిడయుంు కుముదవనంబులును. 


ప్రతిపదార్థం: మొగిడియున్‌= ముడుచుకొని కూడా; జనంబు, సంధ్యా+అంజలిపుట, కరణంబులన్‌= సంధ్యావందన 
మాచరించేటప్పటి జనుల దొప్పలవంటి దోసిళ్లను; అనుకరించు విధంబునన్‌= అనుసరించేటట్లు; దర్శనీయంబులు+అగు= 
చూడదగిఉన్న; కుముద, వనంబులునున్‌= తెల్లకలువల తోపులును. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ప్రాతస్పంధ్యా సమయంలో ముడుచుకొని కూడా, సంధ్యావందనమాచరించే జనుల అంజలిపుటాలను 
అనుకరించే రీతిగా చూడదగిఉన్న తెల్లకలువల సమూహాలునూ. 


అలం: ఉపమ. 
6. ఏమేని నెపంబున................ వెలరారు దీపంబులును. 


ప్రతిపదార్థం: ఏమి+ఏని, నెపంబునన్‌= ఏదో ఒక మిషచేత; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; మేలుకొలుపు= మేలుకొలిపే; 
రమణ, రమణీ జనంబుల= ప్రియుల, ప్రియురాండ్ర యొక్క; నర్మ+ఆలాపంబులన్‌= పరిహాస గర్భిత వాక్కులచేత; బెరయు= 
కలిగే; దరహాసంబుల, కాంతిన్‌= చిరునవ్వుల కాంతిచేత; తెలుపు+ఎక్కు+అట్టు= తెలుపెక్కే విధంగా; వెలరారు, దీపంబులును= 
తెల్లనైన దీపాలూ. 


తాత్సర్యం: ఏదో ఒక నెపంతో ఒకరి నొకరు మేలుకొలిపే దంపతుల పరిహాస గర్భిత వాక్కుల చేత కలిగే చిరునవ్వుల 
కాంతుల చెంత తెలుపెక్కినవాయా అన్నట్టున్న దీపాలూ. 


అలం: తద్న్గుణం, ఉత్రేక్ష. 
గ వపునుకడ వరిం లలనా లోచనంబులును. 


ప్రతిపదార్థం: మునుకడ= ముందుగా; వచ్చి; ఎఖుక+చేయమికిన్‌= తెలుపకపోవటానికి; వాతాయన, పవనుని, పయిన్‌= కిటికీల 
గాలిమీద; పుట్టిన; అలుక, విధంబునన్‌= కోపం రీతిగా; వేగుంబోకటన్‌= తెల్లవారుజామున; అంకురించు= పుట్టే; మదంబునన్‌= 
మదంచేత; కెంపు= ఎరుపు; కదురుట= కలగటం; నిద్ర, లేమిన్‌+అని= నిద్ర లేకపోవటంచేతనని; శంకింపక= సంశయించక; 
ఇంపునన్‌= సంతోషంతో; కదియు= కూడే; విదగ్ద, విట, జనంబుల, మనంబులన్‌= నేర్చరులైన విట జనుల మనస్సులను; 
తిగుచు= ఆకర్షించే; లలనా; లోచనంబులును= (స్త్రీల కన్నులూ. 


తాత్సర్యం: ముందుగా వచ్చి తమను మేలుకొలుపకపోవటంచేత కిటికీల గాలిపై కలిగిన కోపం చేతనా అనేటట్టు 
ప్రియురాం[(డ్ర కళ్ళు ఎజ్జబడ్డాయి; కాని, తెల్లవారుజామున కలిగే మదం వలన అవి సహజంగానే ఎర్రనయ్యాయి. 
పైగా రాత్రి అంతా ప్రియులను కూడటంవలన నిద్రలేక కలిగిన ఎరుపు అని విదగ్దులైన విటజనులు సంశయించక, 
తెల్లవారువేళ సంతోషంతో పప్రియురాండ్రను సమీపించినప్పుడు వారి మనస్సులను ఆకర్షిస్తూవున్న ఆ ప్రియురాండ్ర 
అందమైన నయనాలూ, 


అలం: ఉ(త్రేక్ష, 
8.. రేపకడంంంము! నై యున్నంత. 


ప్రతిపదార్థం: రేపకడ= (ప్రొద్దున; వనలక్ష్మి= వనమనే లక్ష్మి; పురశశ్రీన్‌= నగరమనే లక్ష్మిని; అలంకరించు, వడువునన్‌= అలంకరించే 
విధంగా; ఎడపడక= ఎడతెగక; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్లా; నిగుడు= వ్యాపించే; విభాత, కుసుమ, కదంబ, పరిమళంబును= 
వేకువజామునందలి పూల సమూహంయొక్క సువాసనల!; ఐ= అయి; ఉన్న+అంతన్‌= ఉండగా. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 281 
తాత్పర్యం: ప్రొద్దుననే వనలక్ష్మి నగరలక్ష్మిని అలంకరిస్తున్నదా అనే విధంగా, ఎడతెగకుండా అన్నిచోట్లా వ్యాపించే 
ఉదయ సమయ పుష్పసాగంధ్యమూ కలిగి ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అలం: ఉత్రేక్ష. వనలక్ష్మి - రూపకం. 


నిశేషం: అలం: ఉ(త్రేక్షః; ఎడనెడ - ఉపమ. రూపకం-ఉ'త్రేక్షను అతిశయింప చేశాయి. ప్రభాత వేళ కనువిందు చేసే (ప్రకృతి 
సౌందర్యాన్ని ఊహాసుందరంగా ఆవిష్కరించటం ఇక్కడి అలంకారశిల్పం. వెనుకటి పద్యంలో తెల్లవారుజామున నక్షత్రాలు 
మాయమై ఆకాశం నిర్మలంగా తేటపడింది. 1. ఆ తరువాత-చీకట్లు క్రమంగా విరిసి దూరదూరంగా పోయి దిక్తటాలు బయట 
పడటం మొదట వర్ణించబడింది. అవి ముగిసిన చీకట్లు వరిసిపోగా బయటపడిన రాతికట్టలవలె ఉన్నాయి. ఇక్కడ ఉత్రేక్షా గర్భిత 
ఉపమాలంకారం భావనీయం. 2. ఆ తరువాత - చక్రవాక పక్షులు రాత్రంతా తామరతూండ్ల ముక్కలను చిమ్మటం వలన ఆ 
ముక్కలు మిలమిలలాడుతూ ఉండగా మెరుస్తున్న సరోవరాలు వెలుగు చూచాయి. ఆ సరోవరాలు చంద్రకళలతో వెలుగొందే 
శివుడి జలమూర్తులో అన్నట్టున్నాయట! ఈ వర్లనలో ఉపమాలంకార రంజితమైన ఉత్రేక్ష భాసిస్తున్నది. దిక్కులు తెల్లబడి ఆ 
కాంతులు నీళ్ళలో ప్రతిఫలించటం (ప్రభాత (ప్రకృతి సౌందర్య దర్శకులకు సహజంగా గోచరించే సుందర దృశ్యమే. 3. ఆ 
తరువాత - జనుల దృష్టి నాకర్షించేవి చెట్లమీద వినపడే పక్షుల కలకలారావాలు. ప్రభాతం అనే మనిషి చీకటి అనే (ముసుగు 
వేసికొని అందరినీ భయపెట్టి ఒక్కసారిగా పై) ముసుగు తీసి వేయగా అంతవరకూ సడీ సవ్వడీ లేకుడా ఉన్న చెట్టు ఒక్కసారి 
రెక్కలు విచ్చి ఎగురుతూ వాలుతూ అరుస్తున్న పక్షుల కూతలనే మాటలతో చెలరేగి పరస్పరం యోగక్షేమాల పలకరింపులు 
మొదలుపెట్టినట్టున్నాయట! రూపకానుప్రాణిత ఉత్రేక్ష ఇందులో (ప్రకాశిస్తున్నది. 4. ఆ తరువాత అరుణోదయం- ఆ సమయంలో 
ఆకాశంలో కానవచ్చే అరుణకాంతితో దీటైన కాంతులు గలవి ఇలలో ఎగ్రదామరలు. వాటి మీద తుమ్మెదలు విశృంఖలంగా 
తిరగటం వలన వాటి రెక్కలకు పుప్పొడు లంటాయి. వాటిని మలయపవనుడు డులిపి నేలకు రాలుస్తున్నాడు. అతడి వీరవిహారానికి 
పూలు రాలి లతామండపాల నిండా పడుతున్నాయి. అప్పుడవి మన్మథుడి పాత ఆయుధాగారాలా అన్నట్టు ఉన్నాయట! 
ఉపమానుప్రాణిత ఉ(త్రేక్ష ఊహారమణీయం. రాత్రి ఎంత మన్మథోద్దీపకంగా ఉన్నదో అరుణోదయవేళ సైతం అంతటి 
మన్మథోద్దీపకంగా ఉన్నదని ధ్వని. మన్మథుడి పంచబాణాలు పూలే. (అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం). 5. 
ఆ తరువాత నిష్టాగరిష్టుల ప్రాతఃకాల సంధ్యావందన దృశ్యాలు గోచరిస్తాయి. తెల్లవారేకొద్దీ కలువపూలు ముకుళిస్తాయి. ఆ 
ముకుళించిన కలువలు సూర్యుడికి అంజలి పట్టే భక్తుల కరపుటాలవలె ఉన్నాయట! ఉపమాలంకార మండిత మీ వర్షనం. 6. ఆ 
తరువాత - ప్రభాత కాంతికి దీపాలు వెలవెలపోవటం సహజ రమణీయ దృశ్యం. ఆ దీపాలు మేలుకొలుపుల మిషతో నర్మ 
సంభాషణలు చేస్తున్న దంపతుల చిరునవ్వుల కాంతులచేత పరిహసించబడ్డాయట! అందువలన వెలవెలపోయాయేమో అన్నట్టు 
ఉన్నాయట. ఊహారమణీయమైన ఉత్రేక్ష. 7. ఆ తరువాత - తెల్లవారే లోపల మరొకసారి విటులను ఆకర్షించి వినోదించాలనే 
వేడుకతో కొంటె చూపులు విసిరే వేశ్యల, విటకత్తెల పోకడలు గమనించదగినవి. రాత్రిళ్ళంతా నిద్రలేదు. అందువలన కన్నులు 
ఎ(ర్రపడ్డాయి. కాని, ఆ కళ్ళు తొలిజాము కైపువలన అట్లా ఎ(ర్రపడ్డాయని తలంచి, నేర్పరులైన విటులు తమను మరొకసారి 
కూడటానికి అనువుగా వారిని రెచ్చగొట్టుతున్నట్లున్నాయట విటకత్తెల చిలిపి చూపులు, ఊహారమ్యమైన ఉత్రేక్ష. 8. ఆ తరువాత- 
ప్రభాత వాతావరణంలో గుబాళించే పూలవాసన అనుభవించ దగింది - అది వనలక్ష్మి పురలక్ష్మిని ప్రభాత సేవ కొరకు అలంకరిస్తున్నట్లు 
దర్శనీయంగా, పూజనీయంగా, పవిత్రంగా కనబడిందట! 9. హరిహరనాథ భక్తుడైన తిక్కన హరుని అష్ట విధ రూపాల (ప్రసక్తి 
ఈ వచనంలో తెచ్చాడు. అష్టవిధ ప్రభాతకాల వైభవాలను ఇందులో వర్షించాడు. (సంపా.) 


సీ, నీరజాకరములు నిష్టమై జేసిన | భవ్యతపంబుల ఫల మనంగ, 
దివసముఖాభినందిత చక్రయుగ్మకం | బుల యనురాగంపుంబ్రో వనంగ, 
హరిహరబ్రహ్మ మహానుభావంబు లొ । క్కటి గాగ గరంగిన గట్టి యనంగ, 
నతుల వేదత్రయ లతికాచయము పెను । పొంద బుట్టెడు మూలకంద మనంగ 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే, నఖిల జగముల కందెటి యగుచు జన స । మాజ కరపుట హృదయ సరోజములకు 
ముకుళనంబును జృంభణంబును నొనర్షి । భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి. 241 


ప్రతిపదార్థం: నీరజ+ఆకరములు= తామర కొలకులు; నిష్టమైన్‌+చేసిన= నియమంతో దీక్షగా చేసిన; భవ్యతపంబులఫలము+ 
అనంగన్‌= చేసిన మంగళప్రదమైన తపస్సుల ఫలమో అన్నట్లుగా; దివసముఖ= ప్రాతఃకాలం చేత; అభినందిత= సంతోషింప 
జేయబడిన; చక్రయుగ్మకంబుల= చక్రవాక పక్షుల జంటల యొక్క; అనురాగము+ప్రోవు+అనంగన్‌= (పేమరాశి అనునట్లు; 
హరిహర(బ్రహ్మ= (త్రిమూర్తుల-విష్టు మహేశ్వర (బ్రహ్మల యొక్క; మహత్‌+అనుభావంబులు= గొప్ప (ప్రభావాలు; ఒక్కటి+ 
కాంగన్‌= ఒకటిగా అయ్యేటట్టు; కరంగిన= కరిగించి చేసిన; గట్టి= కణిక; అనంగన్‌= అనునట్టు; అతుల= సాటిలేని; వేదత్రయ= 
మూడు వేదాలనే; లతికాచయము= తీగల సమూహం; పెనుపొందన్‌= అభివృద్ధి చెందేటట్లు; పుట్టెడు= పుట్టిన; మూలకందము+అన( 
గన్‌= మొదటి దుంప అన్నట్టు; అఖిలజగముల= అన్ని లోకాలకు; కన్‌+తెణు= కనురెప్ప; అగుచున్‌= జౌతూ; జనసమాజ= 
జనసమూహాల యొక్క; కరపుట= దొప్పలలాంటి చేతులకు; హృదయసరోజములకున్‌= హృదయాలు అనే కమలాలకు; 
ముకుళనంబును= ముడుచుకొనటమూ; జృంభణంబునున్‌= వికాసాన్ని; ఒనర్భి= కలిగించి; భానుబింబంబు= సూర్యబింబం; 
పూర్వాద్రిపైన్‌= తూర్పుకొండపై; వెలింగెన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: తామర కొలకులు నిష్టతో చేసిన పవిత్ర తపస్సులకు ఫలితమో అన్నట్టు, తెల్లవారగానే కూడుకొన్న 
చక్రవాకపక్షుల జంటల అనురాగమంతా ఒక రాశిగా రూపొందిందా అన్నట్లు, త్రిమూర్తుల మహిమలను కరగించి 
చేసిన సిద్దగుళికయా అన్నట్టు, వేదాలు అనే ఎగటబ్రాకే తీగలు పుట్టిన దుంపా అన్నట్టు సకల లోకాలకు కనురెప్పగా 
ఉండే సూర్యుడి పూర్ణబింబ రూపం తూర్పుకొండమీద ప్రకాశించింది. లోకానికి కనురెప్ప అయిన సూర్యుడు క్రమంగా 
జనుల చేతి అంజలులకు ముకుళనాన్నీ, హృదయపద్మాలకు వికాసాన్నీ కలుగజేసి తూర్పుకొండపై ప్రకాశించాడు. 


నిశేషం: అలం: ఉత్రేక్షు రూపకం, తుల్యయోగిత, యథాసంఖ్యం. ఈ పద్య రచనా మహత్యాన్ని కీ.శేభూపతి లక్ష్మీనారాయణరావుగా 
రిట్లా వ్యాఖ్యానించారు. 'భవ్యతపః ఫలంబగు పరంజ్యోతి స్వరూపము, విశుద్ద (ప్రేమ పరిణామమగు రసస్థితి, హరిహర (బ్ర హ్మైక్య 
బ్ఞానమూర్తి, వేదత్రయ జన్మకారణమగు పరబ్రహ్మ స్వరూపము నను నిట్టి యలౌకికోపమానములచే వర్షన కుదాత్తత సిద్ధించినది. 
వ ల లం ఇ చో 
హృదయంగమములైన యీ యుత్ర్రేక్షలు రచనకు మనోహరత్వము నాపాదించుటయేగాక, సూర్యభగవానుని పరబ్రహ్మతత్త్యమును 
(బ్రతిపాదించునవియె, పఠితృమానసములను భక్తిభావపూరితములుగా నొనర్చుచున్నవి. 'అఖిల జగముల కన్దెజ యగుచు” ననుటలో, 
సూర్యభగవానుడు చైతన్యప్రదాతయు, జ్ఞానప్రదాతయు నగునను నర్థము సిద్ధించినది. అట్టి పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారముచే 
జనుల హృదయములు వికాసము నొందుటయు, వారు భక్తిచే. గరములు మోడ్చి, సూర్యభగవానునకు( (బ్రణమిల్లుటయు, 
నొక్కుమ్మడి జరుగు కార్యములు. ఈ యుదాత్తార్థమును బ్రతిపాదించుచు6 దిక్కన, యథాసంఖ్య, రూపకో'త్రేక్షా తుల్యయోగితల 
నతి ప్రాఢముగం బోషించి యున్నాడు. జగజ్బ్యోతియు, విష్ణుస్వరూపమును నగు సూర్యుని వర్షించుచు. దిక్కన (గ్రహించిన 
పవిత్రములగు నుపమానము లతని యుదాత్త కవితాతత్త్యమునకు నిదర్శనము లగును.” (భారతము- తిక్కన రచన - రెండవ 
ముద్రణ: 1962 పు. 25-26). హరి హర (బ్రహ్మ మహానుభావంబు లొక్కటి గాంగం గరంగిన గుటిక యనంగ - అనే పాఠాంతరం 
ఉన్నది. 


కీచకుండు ద్రౌపది నియ్యకొలుప యత్నించుట (సం.4-21-7) 


వ. ఇట్లు సూర్యోదయ మగుటయు సమయ సముచిత కరణీయంబులు వేగిరంబ నడపి వేగిరపాటుతో 


సింగారంబు సేసికొని సింహబలుండు. 242 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 283 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సూర్య+ఉదయము+అగుటయున్‌= (ప్రొద్దు పొడుపు కాగా; సింహబలు(డు= కీచకుడు; 
సమయ సముచిత= సమయానికి తగిన; కరణీయంబులు= పనులు; వేగిరంబు+అ= త్వరగా; నడపి= జరిపి; వేగిరపాటుతోన్‌= 
తొందరపాటుతో; సింగారంబు+చేసికొని= అలంకరించుకొని. 
తాత్సర్యం: ఇట్లు సూర్యోదయం కాగా, ప్రాతఃకాలంలో చేయదగిన కృత్యాలను త్వరగా పూర్తి చేసి, వడివడిగా 
అలంకరించుకొని కీచకుడు. 


విశేషం: కీచకుడు 'నానాభరణధరణ శీలుండు అని తిక్కన (2.32) చెప్పటం గమనించదగింది. అతడి వేగిరపాటు కామ 
భావోద్వేగాన్ని సూచిస్తున్నది. (సంపా.) 
క. తన మది గదిరిన తమకం । బున. జిడిముడిపడుచు ద్రుపదపుత్రికపై నూ 

నిన వేడ్కదిగువ నొకటియు.। గను(గొన విన లేక మదనకంపితు( డగుచున్‌. 243 


ప్రతిపదార్థం: తన మదిన్‌= కీచకుడి మనస్సులో; కదిరిన తమకంబునన్‌= అధికమైన మోహంతో; చిడిముడి పడుచున్‌= 
తొట్రుపడుతూ; (ద్రుపద పుత్రికపైన్‌= (ద్రౌపదిపై; ఊనిన వేడ్క= కలిగిన కోరిక; తిగువన్‌= ఆకర్షించగా; ఒకటియున్‌+కను6 
గొనన్‌= ఏ ఒక్కటీ చూడటానికి; వినన్‌= వినడానికీ; లేక= మనస్సు నిలువక; మదనకంపితుండు+అగుచున్‌= మన్మథ చలితుడై. 


తాత్సర్యం: కీచకుడు తన మనస్సులో పెరిగిన మోహంతో చిడుముడిపాటుతో తొట్రుపడుతూ ద్రౌపదిపై కలిగిన 
ఉత్కంఠతో ఏదీ చూడలేక, ఏదీ వినలేక మదనావేశంతో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'కామాతురాణాం న భయం న లజ్జా అనే సూక్తికి ఇది నిదర్శనంగా కనబడుతున్నది. ఇక్కడ కీచకుడి కంటికి ఏదీ 
కనబడదు. చెవికి ఏదీ వినబడదు. 


వ. అతిత్వరితంబ సుదేష్ట మందిరంబున కరుగుచు నంతరంగంబున. 244 


ప్రతిపదార్థం: అతిత్వరితంబు+అ= మిక్కిలి వేగంగా; సుదేష్ల మందిరంబునకున్‌= సుదేష్ల ఇంటికి; అరుగుచున్‌= వెళ్ళుతూ; 
అంతరంగంబునన్‌= మనస్సులో. 


తాత్సర్యం: అతి వేగంగా సుదేష్ల అంతఃపురానికి వెళ్ళుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “చయ్యననే(గి యంబుజ విశాల విలోచన. గాంచి ప్రీతిమై 

నయ్యెడ నేకతంబ హృదయం బలరం దంగంబల్కి యొక్కమై 

నియ్యకొనంగ జేసి యెలయించెద, నిక్కకుం దారి, నేర్పునన్‌ 

శయ్యకుం దెచ్చెదం గుసుమసాయకు పూనికి నే(డ తీర్టెదన్‌'. 245 
ప్రతిపదార్థం: చయ్యనన్‌+ఏంగి= త్వరగా వెళ్లి; అంబుజ విశాల విలోచనన్‌= పద్మాలవలె విశాలమయిన కన్నులు గల ద్రౌపదిని; 


కాంచి= చూచి; ప్రీతిమైన్‌= (ప్రేమతో; ఆ+ఎడన్‌= అక్కడే; ఏకతంబు+అ= ఒంటరిగా; హృదయంబు+అలరన్‌+తగన్‌+పల్కి= 
మనస్సు మెచ్చుకునేటట్టు తగినట్టు మాట్లాడి; ఒక్కమైన్‌= ఏదో ఒక విధంగా; ఇయ్యకొనంగన్‌+చేసి= అంగీకరించేటట్టు చేసి; 
(30) (30) (30) (30) 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఎలయించెదన్‌= అలరిస్తాను; ఇక్కకున్‌= ఏకాంత మందిరానికి; తార్భి= చేర్చి; నేర్పునన్‌= మెలకువతో; శయ్యకున్‌+తెచ్చెదన్‌= 
పడకపై చేరుస్తాను; నేయ+అ= ఈరోజే; కుసుమసాయకుపూనికిన్‌= మన్మథుడి ప్రయత్నాన్ని, రతిసౌఖ్యాన్ని; నేడు+అ= ఈ 
దినమే; తీర్చెదన్‌= పూర్తి చేస్తాను. 


తాత్పర్యం: 'నేను త్వరగా పోయి, సైరంధ్రిని చూచి, (ప్రీతితో అక్కడ ఏకాంతంలో కలిసి మనసు మురిసేటట్లు 
మాట్లాడి, ఏదో విధంగా ఆమెను ఒప్పించి ఇంటికి తీసికొని వచ్చి, నేడే నా మదనవాంఛను తీర్చుకొంటాను.! 


నిశేషం: మదనావేశంలో ఊగిసలాడుతున్నాడు కీచకుడు. సైరంధ్రి అంగీకరిస్తుందా? లేదా? అనేది అనుమానం. తార్చి= అనే 
మాట తార్పుడుగాండ్ర విషయంలో వాడుతారు. వ్యభిచార స్వభావం కలవారిపట్ట అది సరిపోతుంది. మాటి మాటికి మదనావేశంతో 
పరవశించిపోతున్నాడు కీచకుడు. 


క. అని యువ్విళ్లూరుచు వెస(। జని కేకయ రాజపుత్రి సదనంబున న 
య్యనిమిషచారువిలోచన । యనురూప విధాన నిరతయై యుండంగన్‌. 246 
ప్రతిపదార్థం: అని, ఉవ్విళ్లూరుచున్‌= అని ఉబలాటపడుతూ; వెసన్‌+చని= త్వరగా వెళ్ళి; కేకయ రాజపుత్రి సదనంబునన్‌= 


సుదేషప్ల మందిరంలో; ఆ+అనిమిషచారువిలోచన= ఆ చేపలవంటి అందమైన కనులుగల సైరంధ్రి; అనురూప విధాన= ఆమె 
వృత్తికి తగిన పనిలో; నిరత+ఐ+ఉండంగన్‌= లగ్నమై ఉండగా. 


తాత్సర్యం: కీచకుడు ఆ విధంగా ఉబలాటపడుతూ త్వరగా వెళ్ళి సుదేష్ల మందిరంలో అందమైన కనులుగల సైరంధ్రి 
తన పనిలో నిమగ్నఅయి ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: 'అనిమిష చారు విలోచన అనే విశేషణం (ద్రౌపది తత్కాలంలో కీచకుడి వర్తనం పట్ట ప్రదర్శిస్తున్న జాగరూకతనూ, 


“అనురూప విధాని మనే ప్రయోగం భీమద్రౌపదులు (క్రిందటి రాత్రి యోచించిన పథకానికి అనుగుణంగా - అనే అర్థాన్ని కూడా 
ధ్వనింప చేయటం విశేషం. (సంపా.) 


చ.  కనుంగొని యప్పు గ్రొత్తయగు కౌతుకవృత్తి మునింగి పల్లటి 
ల్లిన ధృతితో( గ్రమం బరయలేని మనంబు చలింప నచ్చటన్‌ 
జను లెడ యౌటం గాంచు నెటి సాలక గ్రక్కున నింతి. జేరంగాం 
జనియె విధాతృలుబ్ధకవశంబున( బోవు మృగంబు చాడ్పునన్‌. 247 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; అవ్హు= ఆ సమయంలో; (క్రొత్త+అగు కౌతుకవృత్తిన్‌= (క్రొత్తదైన అనుభవం కొరకు పడే ఆశగల 
భావంతో; మునింగి= పడిపోయి; పల్లటిల్లిన= మిగుల చలించిన; ధృతితోన్‌= ధైర్యంతో; క్రమంబు+అరయలేని= ఉచితానుచితాలు 
తెలిసికొనలేని; మనంబు= మనస్సు; చలింపన్‌= స్పందించగా; అచ్చటన్‌= అక్కడ; జనులు ఎడ+జౌటన్‌= పరివారం దూరం 
కావటం కొరకు; కాంచు= నిరీక్షించి చూచే; నెజీ= ఓపిక, బుద్ది; చాలక= సరిపోక; విధాతృ= (బ్రహ్మ అనే; లుబ్దక వశంబునన్‌= 
వేటగాని చేతిలో పడటానికి; పోవు= పోయే; మృగంబు చాడ్సునన్‌= జింకవలె; గ్రక్కునన్‌= త్వరగా; ఇంతిన్‌+చేరంగాన్‌= (ద్రౌపదిని 
సమీపించటానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: సైరం(ధ్రిని చూచి కీచకుడు (క్రొత్త కోరికలు చిగురెత్తగా ఆసక్తిలో మునిగి, ధైర్యం కోల్పోయి, వివేకాన్ని వీడి, 
మనస్సు చలించగా, దగ్గరలో పరిజనం లేకుండా వేచిచూచే ఓపిక కూడా లేకుండా విధి అనే వేటగాడి ఉరిలోకి 
తనంతట తాను ఉరికే మగజింకవలె శీఘ్రంగా ఆమె సమీపానికి వెళ్ళాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 285 
విశేషం: అలం: ఉపమ. జరగబోయే కథను వ్యంగ్యంగా చెప్పుతున్నాడు కవి. కీచకుడు మృగం వలె ప్రాణాలు కోల్పోతాడు. 
అయితే అది విధి నిర్ణయం. వాడు దానికి లోబడ్డాడు. మృగోపమానం ఇంద్రియలోలుపత్వాన్ని ధ్వనింపచేస్తున్నది. 


క చనుటయు ద్రౌపది యతనిం । గనియుం గానని విధంబు గైకొని చిత్తం 

బున బెదరక తనముందటి । పనివెరవున నుండె భీముపలుకుల యూంతన్‌. 248 
ప్రతిపదార్థం: చనుటయున్‌= వెళ్ళగా; ద్రౌపది; అతనిన్‌+కనియున్‌= కీచకుడిని చూచి కూడా; కానని విధంబు+ కైకొని= చూడనట్టుగా 
భావించి; చిత్తంబునన్‌+బెదరక= మనస్సులో భీతిల్లక; భీముని పలుకుల+ఊంతన్‌= భీముడిచ్చిన మాటల ధైర్యంతో; తన ముందటి= 
అతడు రాక మునుపు తన చేతిలో ఉన్న; పనివెరవునన్‌+ఉండె= పనిలో నిమగ్నఅయి ఉన్నది. 
తాత్పర్యం: అట్టా కీచకుడు దగ్గరికి వెళ్ళగా, ద్రౌపది భీము డిచ్చిన మాటలను ఊతగా తీసికొని, అతడిని చూచినా 
చూడనట్లు నటిస్తూ, దూరంగా తొలగిపోకుండా, మనోధైర్యంతో తాను చేస్తూఉన్న పనిలో నిమగ్నురాలైనట్టు ఉండింది. 


వ. అట్టియెడ. 249 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ, ఎవ్వరితోనైన నెలుగెత్తి యొక్కింత । పనిలేని వెంగలి పలుకు వలుకు; 

మట్టియ లొండొంటి బిట్టుదా(క(గ నేల । నందంద మునిగాళ్ళ నప్పళంచు6 


గడువికారంబుగా నొడలెల్ల విటుచుచు । మలంి రిత్తకు రిత్త సెలంగి నవ్వు; 
దాళంబుగా6 గరతలమునం( బెలుచం గం । బంబు వ్రేయుచు వెడపాట పాడు; 


తే. మలయు, నంతంత. జేరువ( బొలయు, నింతి | తన్ను చూడమి కెంతయు( దల్లడిల్లు; 
నిక్కడక్కడంబడుం దగు లినుమడింప(। జూచు నత్తన్వి( బొరింబొరి. గీచకుండు. 250 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; ఎవ్వరితోన్‌+ఐనన్‌= ఎవరితోనైనా; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; ఒక్కింత= కొంచెమైనా; 
పనిలేని= వ్యర్థమైన; వెంగలిపలుకు= తెలివిలేని మాటను; పలుకున్‌= మాట్లాడుతాడు; మట్టియలు= కాలి మట్టెలు; ఒండొంటిన్‌= 
ఒకదానికొకటి; బిట్టదాంకంగన్‌= గట్టిగా తాకగా; నేలన్‌= నేలమీద; అందంద= అక్కడక్కడ; ముని+కాళ్ళన్‌= ముందు కాళ్ళతో, 
కొనగోళ్ళతో; అప్పళించున్‌= తట్టేవాడు; కడువికారంబు+కాన్‌= మిక్కిలి అసహ్యంగా; ఒడలు+ఎల్లన్‌= శరీరమంతా; విఖుచుచున్‌= 
విరుస్తూ; మలంగి= మరలి; రిత్తకు రిత్త= వృథాగా; చెలంగి నవ్వున్‌= పెద్దగా నవ్వేవాడు; కరతలమునన్‌= అరచేతితో; తాళంబుగాన్‌= 
తాళంగా; పెలుచన్‌= శబ్దం చేసేటట్టు; కంబంబు [వ్రేయుచున్‌= స్తంభాన్ని తట్టుతూ; వెడపాట పాడున్‌= అల్పమైన పాట పాడేవాడు; 
అంతంతన్‌= అక్కడక్కడ; మలయున్‌= తిరుగుతాడు; చేరువన్‌= దగ్గరగా; పొలయున్‌= సంచరిస్తాడు; ఇంతి= (ద్రౌపది; తన్నున్‌= 
(కీచకుడిని); చూడమికిన్‌= చూడకపోవటానికి; ఎంతయున్‌+తల్లడిల్లున్‌= ఎంతో బాధపడతాడు; ఇక్కడ+అక్కడ= ఇక్కడా అక్కడా; 
పడున్‌= పడతాడు; తగులు= మోహం; ఇనుమడింపన్‌= రెట్టింపు కాగా; ఆ తన్విన్‌= (ద్రౌపదిని; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికీ; 
చూచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: కీచకుడు కంటబడ్డవారితో వృథాగా మాటలు చెప్పుతూ, కాలిమట్టెలు శబ్దం చేసేటట్లు మునిగాళ్ళతో నేల 
మీద తడుతూ, వికారంగా ఒడలు విరుచుకొంటూ, అకారణంగా నవ్వుతూ, అరచేతితో స్తంభాన్ని తట్టి తాళం వేస్తూ, 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 
వెడ పాట పాడుతూ, సైరంధ్రికి దగ్గరగా వెళ్ళి, ఆమె తనను చూడకపోవటంతో మిక్కిలి బాధపడుతూ, అధిక మోహంతో 
సైరంధ్రిని చూస్తూ ఉన్నాడు. 


విశేషం: అలం: యథాసంఖ్యం. కీచకు డిక్కడ ప్రదర్శిస్తున్న చేష్టలు దుర్విలాసాలని తరువాతి వచనంలో తిక్కన పేర్కొన్నాడు. 
అవి కీచకుడి ఉన్మత్తావస్థను ధ్వనింపచేస్తున్నాయి. ఒక్కొక్క చేష్ట ఒక్కొక్క దుర్విలాసాన్ని తెలుపుతున్నట్లు క్రమంగా అన్వయించటం 
అలంకార సౌందర్యం. అక్కడక్కడే తిరుగుతూ అనవసరంగా, అర్థరహితంగా, ఎవ్వరితో పడితే వారితో పెద్దగా గొంతు పెంచి 
మాట్లాడాడట- తాను వచ్చినుట్ట సైరంధ్రి తెలిసికొని కన్నెత్తి చూడాలని! కాని, ఆమె దగ్గరలో ఉండి కూడా అతడిని చూడలేదు. 
అందుకని కాలి మట్టెలు నేలకు తాకేటట్టుగా శబ్దం చేస్తూ మునికాళ్ళను అప్పళించాడు. అయినా ఆమె చూడలేదు. (ఆరోజులలో 
మగవాళ్ళు కూడా మట్టెలు పెట్టుకొనేవారు కాబోలు! అందరూ కాకపోయినా కీచకుడి వంటి నానాభరణధరణశీలురు ధరించేవారేమో! 
అవి ధనవంతుల అలంకారాలలోనివి కావచ్చును.) అందుకు కలతపడ్డాడు. ఆమెను ఆకర్షించటానికీ, తన విరహవేదనను 
ఆమెకు తెలుపటానికీ ఒడలెల్లా విరుస్తూ, కారణం లేకుండానే కలకలా నవ్వుతూ (క్రిందా మీదా పడ్డాడు (శతధా యత్నించాడని 
భావం). అయినా లాభం లేకపోయింది. మోహం అతిశయించగా ఆమె వైపు సూటిగా తేపతేపకు చూస్తూ స్తంభాల మీద చేతులు 
పెట్టి తాళం వేస్తూ కూనిరాగాలు తీయటం మొదలుపెట్టాడు. ఉన్మత్తుడి వింత వలపును అభినయ సుందరంగా చలనచిత్రంగా 
చిత్రించిన తిక్కన నాటకీయత కీపద్యం చక్కని ఉదాహరణం. (సంపా.) 


వ. ఇట్లు బహుప్రకారంబులగు దుర్విలాసంబులు సేయుచు నద్దురాత్ముండు ద్రుపదనందన డాయంబోయి. 251 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బహుప్రకారంబులు+అగు= అనేకరకాలైన; దుర్విలాసంబులు= చెడుశ్చంగార చేష్టలు; 
చేయుచున్‌= చేస్తూ; ఆ దురాత్ముండు= ఆ కీచకుడు; ద్రుపదనందనన్‌= (ద్రౌపదిని; డాయన్‌+పోయి= సమీపించి. 


తాత్పర్యం: ఈ విధంగా అనేకరకాలుగా వికార శృంగార చేష్టలు చేస్తూ ఆ దుష్ట కీచకుడు ద్రౌపదిని సమీపించి. 


ఉ. “భాగ్యముగాదెనీ చరణపద్మము లెప్పుడు. జేరి కొల్వంగా 

యోగ్యత గల్లెనేని, నను నొక్కని నొల్లవొ? కామసౌఖ్యవై 

రాగ్యము నీ మనంబున. దిరంబొ? నిజం బెటుంగంగం జెప్పు; సౌ 

భాగ్యము గుందునే మగలపై నొక యించుక చూడి నిల్సినన్‌. 252 
ప్రతిపదార్థం: నీ చరణపద్మములు= నీ (ద్రౌపది) పాదపద్మాలు; ఎప్పుడున్‌= నిరంతరం; చేరికొల్వ(గాన్‌= ఆశ్రయించి కొలవటానికి; 
యోగ్యత కల్లెన్‌+ఏని= అవకాశం కలిగితే; భాగ్యము+కాదె!= అదృష్టం కదా!; ననున్‌+ఒక్కనిన్‌+*ఒల్లవా?= ఈ కీచకుడిని ఒకడినే 
కోరుకొనవా?; నీ మనంబునన్‌= నీ మనస్సులో; కామసౌఖ్యవైరాగ్యము= మన్మథసుఖాలపై ఆశలేకపోవటం; తిరంబొ?= మారనిదా?, 
స్థిరమా?; నిజంబు+ఎణుగంగ(న్‌+చెప్పు= ఉన్నమాట తెలిపేటట్టు చెప్పుము; మగలపైన్‌= పురుషుల మీద; ఒక+ ఇంచుక 
చూడ్కినిల్సినన్‌= కొంచెమైనా దృష్టి నిలిపితే; సౌభాగ్యము= నీ అందం; కుందునే?= తగ్గిపోతుందా? 


తాత్పర్యం: 'నీ పాదపద్మాలను ఆశ్రయించి కొలిచే భాగ్యమబ్బితే అదృష్టవంతుడిని గదా! ఈ కీచకుడిని ఒక్కడినే 
మోహించటం ఇష్టం లేదా? లేక పురుషజాతి పైనే వైరాగ్యభావం కలిగిందా? ఉన్న విషయం స్పష్టంగా చెప్పము. మగవారివైపు 
కాస్త కడకంటిచూపు (ప్రసరింపజేస్తే నీ సొమ్మేమైనా తరిగిపోతుందా? 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 287 
విశేషం: క్షణక్షణానికి కీచకుడి వియోగవ్యధ అధికమవుతున్నది. మాటలు తూలుతున్నాడు. అడుగులకు మడుగులొత్తటానికి 
కూడా సిద్ధపడుతున్నాడు. 'సౌభాగ్యము కుందునే' - నీ సొమ్మేమైనా పోతుందా? అనే జాతీయానికి ప్రతిరూపం. సీకి సౌభాగ్యం 
అందం - కాబట్టి అందమైనా అ(త)రిగిపోతుందా? అన్నట్టు కూడా (గ్రహించవచ్చును. 


ఉ. ఆలము సేసి నా తగుల మాఅడిపుచ్చంగ నేల బేల! న 
న్నేలి యనంత భోగముల నిచ్చమెయిన్‌ విహరింపు నిత్యల 
క్షీ లతికాలవాలమగు జీవనమంతయు నీ మొగంబకా. 
బాలన సేయు మిప్పురము భామిను లెల్లను నిన్ను గొల్వంగన్‌. 253 


ప్రతిపదార్థం: ఆలము+చేసి= నిర్లక్ష్యం చేసి; నా తగులము= నా ఆశను; ఆజడిపుచ్చంగన్‌+ఏల?= వృథా చేయటం ఎందుకు?; 
బేల!= ఓ అమాయకురాలా!; నన్నున్‌+ఏలి= నన్ను (ఈ కీచకుడిని) వరించి; అనంతభోగములన్‌= అపారమైన సుఖాలతో; 
ఇచ్చమెయిన్‌= నీ ఇష్టం వచ్చినట్లు; విహరింపు(ము)= క్రీడించుము; నిత్యలక్ష్మీ= నిరంతర సంపద అనే; లతికా+ఆలవాలము+అగు= 
తీగకు పాదు అయిన; జీవనము+అంతయున్‌= నా (బ్రతుకంతా; నీ మొగంబు+అకాన్‌= నీ పక్షం కాగా; ఈ+పురము= ఈ 
పట్టణంలోని; భామినులు+ఎల్లను= స్త్రీలంతా; నిన్నున్‌+కొల్వంగన్‌= నిన్ను సేవించగా; పాలన చేయుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: ఓ అమాయకురాలా! ఈ విధంగా నన్ను లెక్కపెట్టకుండా చూచి నీపై నా ఆశను వమ్ము చేయకుము. 
నన్ను అనుగ్రహించి అంతు లేని సంపదలను, సుఖాలను స్వేచ్చగా అనుభవించుము. నా సంపదకు నీవే రాణివై ఈ 
పట్టణంలోని స్రీలు అందరూ నిన్ను కొలువగా రాణివాసంలో రాణించుము. 


నిశేషం: అలం: శ్లిష్టరూపకం. లక్ష్మీలతికలకు ఆలవాలం జీవనం - జీవనమంటే నీరని అర్థం. లతలకు నీరు, సంపదలకు 
బ్రతుకు అని శ్లేష మొత్తం మీద రూపకాలంకారం. కామాంధులైన రావణ కీచకులు ఒకే మాదిరి మాట్లాడారు. రావణుడు కూడా 
సీతమ్మను ఇట్లాగే ప్రలోభపెట్టాడు. [ద్రౌపదితో కీచకుడు సంపదలను గూర్చిన ప్రలోభాన్ని కలిగించే మాటలు మాట్లాడటం వ్యర్థం. 
ఆమె మనస్సు చలించదు. 


ఉ. రాజుల నెల్ల నుగ్రసమరంబుల వ్రేల్మిడి నేర్చి పేర్చి యా 
భూజనకోటి నాదగు విభుత్వ సమగ్రత నాదరింప వి 
బ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదు నేన; వీటికిన్‌ 
రా జనంగా నెపం బిడి విరాటునకుం దగ గూడు వెట్టుదున్‌. 254 


ప్రతిపదార్థం: ఉగ్రసమరంబులన్‌= తీవ్రమైన యుద్దాలలో; రాజులన్‌+ఎల్లన్‌= రాజులనందరినీ; వ్రేల్మిడిన్‌= క్షణకాలంలో; ఏర్చి= 
దహించి; పేర్చి= అతిశయించి; ఈ భూజనకోటి= ఈ ప్రజల సమూహం; నాదగు= నాయొక్క; విభుత్వ సమ(గ్రతన్‌= ఆధిపత్య 
పరిపూర్ణతను; ఆదరింపన్‌= గౌరవించగా; విభ్రాబిత= ప్రకాశించే; రాజ్యతంత్రములు= రాచరికపు కార్యకలాపాలు; నేను+అ= 
కీచకుడైన నేనే; పాలన+చేయుదున్‌= నిర్వహిస్తున్నాను; వీటికిన్‌= ఈ నగరానికి; రాజు+అనంగాన్‌= రాజు అనే; నెపంబు+ఇడి= 
సాకు చెప్పి; విరాటునకున్‌+తగన్‌+కూడు పెట్టుదున్‌= విరాట మహారాజుకు తగినట్టుగా అన్నం పెట్టుతున్నాను. 


తాత్పర్యం: నేను భయంకర యుద్దాలలో రాజులనందరినీ యుద్ధభూమిలో క్షణంలో చంపి, మించి, ఈ దేశంలో 
జనులందరూ నా సమ(గ్ర ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉండగా నేనే రాజునై రాజ్యాంగం నడుపుతున్నాను. నామమాత్రంగా 
విరాటరాజును రాజుగా పేరుపెట్టి అతడికి తగినట్టు తిండి పడవేస్తున్నాను. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: కీచకుడి ఆత్మస్తుతి అతడి జౌద్దత్యాన్ని ప్రదర్శిస్తున్నది. (సంపా.) 

వ. కావున. 255 
తాత్పర్యం: కాబట్టి. 


క. నీ వొకత వేల? యిలంబది। వేవుర నే వలచి పట్ట వెదకిన నడ్డం 
బై వచ్చి వలదు నా నిం । దేవాండు మగండు? దీని నెలుంగవు కంటే! 256 


ప్రతిపదార్థం: నీవు ఒకతవు+ఏల?= నీవు ఒక్కదానివే కాదు; ఇలన్‌= భూమిపై; పదివేవురన్‌= పదివేల మందిని; నే వలచిపట్టన్‌= 
నేను కోరిపట్టుకొనదలచి; వెదకినన్‌= వెదికిచూస్తే; అడ్డంబు+ఐ+వచ్చి= అడ్డంగా వచ్చి; వలదునాన్‌= వద్దని అనడానికి; 
ఇందున్‌+ఏ+వాండు= ఇక్కడ ఎవ్వడు; మగండు= పురుషుడు (సమర్ధుడు) కలడు?; దీనిన్‌+ఎయింగవు, కంటే!= దీన్ని 
తెలిసికొనలేకున్నావుగదా! 


తాత్సర్యం: ఓ సైరంధ్రీ! నీవు ఒక్కదానివే కాదు, భూమిపై పదివేలమందినైనా నేను కోరి పట్టుకొంటే కాదని వారించగల 
మగాడు ఇక్కడ లేడు. దీనిని నీవు తెలిసికొనలేకున్నావు కదా! 


విశేషం: కన్ను మిన్ను తెలియని అహంకారం కీచకుడి కంటికి పొరగా నిలిచింది. 


చ. విరటుండు సూచుచుండ నిను వేవుర ముందట నట్లు ద్రోవ నొ 
క్కరుండును గాదుగూడ దనంగల్లెనె? పోటరులైన భర్త లే 
వురు గలరంటి; వారి యలవుం జలముం గడగంటి; నింక నె 
వ్వరు గల? రెట్లు దప్పె? దనివారణ. బట్టెద నెందు. జొచ్చినన్‌.' 257 


ప్రతిపదార్థం: విరటు(డు= విరాటరాజు; చూచుచుండన్‌= చూస్తుండగా; నినున్‌= (ద్రౌపదిని; వేవుర ముందటన్‌= వేలమంది 
ముందు; అట్టు త్రోవన్‌= అట్లా త్రోసివేయగా; ఒక్కరుండును= ఒక్కడు కూడా; కాదు కూడదు+అనన్‌+కల్లెన?= ఇది తగనిది, 
చేయరానిది అనగలిగాడా?; పోటరులు+ఐన= బలవంతులైన; భర్తలు= మగలు; ఏవురు= ఐదుగురు; కలరు+అంటి(వి)= 
ఉన్నారన్నావు; వారి+అలవున్‌= వారి బలసంపద; చలమున్‌= పట్టుదల; కడ+కంటిన్‌= అంతుచూచాను; ఇంకన్‌+ఎవ్వరు కలరు?= 
ఇంక ఎవరున్నారు?; ఎట్టు తప్పెదు?= ఎట్టా తప్పించుకొంటావు?; ఎందున్‌+చొచ్చినన్‌= ఎక్కడ చొరబడ్డా; అనివారణన్‌= అడ్డులేకుండా; 

౧ ౧ యి య 
పట్టెదన్‌= పట్టుకొంటాను, వశం చేసికొంటాను. 


తాత్పర్యం: విరాటమహారాజు చూస్తుండగా సభలో వేలమంది ముందట నేను నిన్ను అట్లా త్రోసిపడవేసినా నన్ను 
అడ్డుకొన్నవారు ఎవరూ లేరు. నీకు బలవంతులైన ఐదుగురు భర్తలున్నారని పలికావు. వారి బలపరాక్రమాలు ఇప్పుడు 
తెలిసివచ్చాయి కదా! వారి అంతు చూస్తాను. నీవు ఎక్కడ చారబడ్డా, అడ్డులేకుండా నిన్ను గ్రహిస్తాను. 


విశేషం: ముందు వినయంగా, ఆ తర్వాత కఠినంగా మాట్లాడటం దుష్టుల లక్షణం. ఇక్కడ (శ్రుతిమించి రాగాన పడుతున్నది 
కీచకుడి మాట తీరు. పట్టుకొంటాను - అనే (క్రియ అతడి భావి క్రియకు సూచనగా చివర నిలపటం విశేషం. దానిని (ద్రౌపది 
(గ్రహించి కార్యాచరణకు దిగవలసి ఉన్నది. 'తోపన్‌ అనే పాఠానికి 'తాపన్‌, 'తన్నన్‌ అనే పాఠాంతరాలు ఉన్నాయి. (వివరాలకు 
ఈ ఆశ్యాసంలోని 128వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి.) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 289 

వ. అనిన నవ్వెలంది 'వీ(డు దమకించి యున్నవాడు; నా యంత్రించు మాటలకు మున్న కదియంబడినC గర్జంబు 
దప్పు' నని విచారించి. 258 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+వెలంది= (ద్రౌపది; వీడు= కీచకుడు; తమకించి+ఉన్నవాండు= త్వరపడుతున్నాడు; నా 


యం(త్రించు మాటలకున్‌+మున్ను+అ= నేను కట్టడి చేసే మాటలు చెప్పక పూర్వమే; కదియన్‌+పడిన= మీదపడితే; 
కర్ణంబు+తప్పున్‌+అని= చేయవలసిన పని చెడుతుందని; విచారించి= ఆలోచించి. 


తాత్పర్యం: ‘కీచకుడు నన్ను పట్టుకొనటానికి త్వరపడుతున్నాడు. నేను కట్టడి చేయవలసిన మాటలు చెప్పకముందే 
వీడు నన్ను సమీపిస్తే అనుకొన్న పని చెడిపోతుం'దని ఆలోచించి, (ద్రౌపది. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. బహువిధంబుల నమ్మెయిం బలుకు నతని । పలుకు లేర్చడ విని, మెత్తడినయట్లు 
సుభగ మెయివడి చూపుగా( జూచి తనదు । హృదయ మెటి(గించు తెటి(గున నిట్టులనియె. 259 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; బహువిధంబులన్‌= అనేక (ప్రకారాలుగా; పలుకు= మాట్లాడే; అతని పలుకులు= 

కీచకుడి మాటలు; ఏర్పడన్‌+విని= (శ్రద్దగా ఆలకించి; మెత్తన్‌+పడిన+అట్టు= అంగీకరించినట్టుగా, లోబడినట్లుగా; సుభగ= 

మంచి భాగ(ంగల ద్రౌపది; మెయివడి చూపుగాన్‌= ఒపూుకొను చూపుగా చూచి; తనదు హుదయంబు+ఎతటీ(గించు తెజంగునన్‌= 
గీ న్‌ ఆ ఇఇ ల 

తన మనస్సు బయటపెట్టుతున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: ఆ విధంగా అనేక రీతులుగా పలుకుతున్న కీచకుడి మాటలన్నీ ద్రౌపది (శ్రద్దగా విని, మనసు మెత్తపడి 
అంగీకరించినట్టు అతడి వైపు చూచింది. తన మనసులోని మాటను చెప్పుకొంటున్నట్టు ఇట్లా పలికింది. 


విశేషం: మెత్తబడటం మనసుకు సంబంధించిన గుణం. మెయివడి చూపులు ఆంగికాభినయానికి సంబంధించినవి. ఇక 
వాచికాభినయం (ప్రారంభం కానున్నది. అభినయభాషలో చెప్పిన అందమైన భావం. (సంపా) 


చ. “వలదని యెంత సెప్పినను వావిరివై కడు వేగపాటుమై 

బలుమటు నెల్లెడం దొడరంబాటిదు; నీ హృదయంబు నట్లకాం 

దల(పు మనోజు తూపులకు. దక్కటి చిత్తములుం; గడంగి వి 

చ్చలవిడిసే(త గర్జమె? విచారము గోర్మికి. గాని వావియే? 260 
ప్రతిపదార్థం: వలదు+అని= వద్దని; ఎంత చెప్పినను= ఎంత చెప్పినా; వావిరివి+ఐ= వెంటబడివచ్చేవాడివై; కడువేగపాటుమైన్‌= 
మిక్కిలి తొందరపాటుతో; పలుమయున్‌= పెక్కుసార్జు; ఎల్ల+ఎడన్‌= కనబడిన ప్రతిచోటా; తొడరన్‌+పాటెదు= నాతో కూడటానికి 
తొందరపడతావు; మనోజు తూపులకున్‌= మన్మథుడి బాణాలకు; నీ హృదయంబున్‌+అట్ల= నీ మనస్సు వలెనే; తక్కటి చిత్తములున్‌= 
ఇతరుల మనసులు కూడా; కాన్‌= జొతాయని; తల(పు= అనుకొము శై కడంగి= పూనుకొని, కావాలని; విచ్చలవిడిచేత= గుట్టుమట్టు 
లేకుండా బయటపడి వ్యవహరించటం; కర్ణమె?= తగిన పనియా?; విచారము= ఆలోచన; కోర్కికిన్‌= కోరికకు; కాని వావియే?= 
కాని వరసయా? (అంటే - కోరికకూ ఆలోచనకూ పొత్తు లేదా? అని భావం.) 


తాత్సర్యం: 'నేను వద్దని ఎంత వారించినా వినకుండా వెంబడించి మాటిమాటికి తొందరపాటుతో నామీదికి వస్తున్నావు. 
నీ మనస్సు మన్మథవశమైనట్టే, అందరి మనస్సులుగూడ మదనావేశానికి లోనౌతాయని గ్రహించుము. ఆలోచనకూ 
కోరికకూ పొంతన ఉండదా? 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 

నిశేషం: మెత్తబడిన మానవతి నేరం మగవాడిమీద వేయటం గడుసుదనం. వలదని చెప్పిందట? ఏమి వలదని? అన్నది (ప్రశ్న, 
ఎక్కడబడితే అక్కడ వెంటబడి కూడబలకటం వలదని చెప్పినట్టు తేలుతుంది. అయితే ఆమె కిష్టం లేదా? అని అనుమానం 
కలుగుతుంది. మన్మథుడు మగవాళ్ళను ఎట్టా బాణాలతో కొట్టుతాడో ఆడవాళ్ళను కూడా అట్లాగే కొట్టుతాడని ఊహించాలట. 
ఆ సంగతి తెలిస్తే మన్మథ (క్రియ గుట్టుగా సాగాలని తెలుస్తుందట! బట్టబయలు ప్రణయం పనికిరాదట! లోకంలో రసికులకు 
కోర్కె ఉంటే చాలదట! దానిని గుట్టుగా తీర్చుకొనే ఆలోచన కూడా ఉండాలట! ఈ పద్యంలో చివరి వాక్యం మలి మెరుపు, 
'విచారము గోర్కికి కాని వావియే? ఇందులో కాకుధ్వని ఉంది. నిజంగా ఆలోచించి పనిచేయటం కోర్కెతీరటానికి విరుద్దమైన 
పొంతన కాదు. ఆలోచించి పనిచేస్తే మన బంధుత్వం కుదిరేదే - అని, కాకువులో ఆలోచించటం కోర్కె తీరటానికి తగిన పొంతన 
కాదు అనిన్నీ అర్థాలు ఏర్పడతాయి. మొదటి అర్ధం ప్రకృతం. రెండవ అర్ధం అ(ప్రకృతమైనా భావికథార్థ వ్యంజకం! ఈ కాకువు 
వలన (ద్రౌపది అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్న అర్థచ్చాయ కూడా కలుగకుండా తిక్కన కల్పించాడు. (సంపా.) 


క. మగ లడ(కువ నుండక తమ । తగులమ పాటింతు; రెట్టి తగులం బైనన్‌ 
మగువల యెడలన యడంగుం; దగవు విడిచి యడిచిపడరు ధైర్యము పేర్షిన్‌. 261 


ప్రతిపదార్థం: మగలు= పురుషులు; అడంకువన్‌+ఉండక= అణగి మణగి ఉండక; తమ తగులము+అ= తమ మోహాన్నే; 
పాటింతురు= బహిర్గతం చేస్తారు; ఎట్టి తగులంబు+ఐనన్‌= ఎంత మోహమున్నా; మగువల+ఎడలన్‌+అ= (స్త్రీల మనస్సులలోనే; 
అడంగున్‌= అణగి ఉంటుంది; ధైర్యము పేర్మిన్‌= అధికమైన ధైర్యంతో; తగవు విడిచి= న్యాయం వదలి; అడిచిపడరు= బయటపడరు. 


తాత్పర్యం: పురుషులు మోహావేశాన్ని రహస్యంగా ఉంచుకొనకుండా బయటకు వ్యక్తపరుస్తారు. స్రీలు తమ మోహాన్ని 
మనస్సులోనే ధైర్యంగా అణచుకొంటారుగాని, బయటపడరు. 


విశేషం: ప్రణయ ప్రదర్శనలో (స్తీ పురుషుల స్వభావాన్ని తెలిపే ఈ పద్యం సూక్తి ఈ సూక్తిలో ధ్వనిగా స్ఫురించేది (ద్రౌపది 
హృదయంలో ఉన్న గూఢమైన కోరిక. అది సూక్తిలో నిబద్దం కావటం వలన ఆమె మాటలు దోషజుష్టాలు కావటం లేదు. ఇది 
తిక్కన ఆ పాత్రకు నేర్పిన వాక్య శిల్పం. (సంపా.) 


తే. ఇట్టు లగుట యెటి(గి యెల్లభంగుల రహ । స్యంబు గోలుపోనియట్లు గాంగ 
నడరు నీదు కోర్కికనురూప మెట్టిది । యట్టి భోగభంగి ననుభవింపు.’ 262 


ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట, ఎజిం౧= ఇట్టా ఉండటం తెలిసికొని; ఎల్లభంగులన్‌= అన్ని విధాల; రహస్యంబు కోలుపోని+ 
అట్టుకాంగన్‌= రహస్యం బయటపడనట్టుగా; అడరు= అతిశయించే; నీదు కోర్కికిన్‌= నీ అభిలాషకు; అనురూపము+ఎట్టిది= 
తగిన విధమేదో; అట్టి భోగభంగిన్‌= అటువంటి అనుభవ పద్దతితో; అనుభవింపుము= పొందుము. 


తాత్పర్యం: ఓ కీచకా! ఈ విషయాన్ని నీవు తెలిసికొని, అన్ని విధాలా రహస్యం బయటపడని విధంగా, అంటే 
గోప్యంగా, అతిశయించే నీ కోర్కెకు అనువైన పద్దతి ఏదో అటువంటి భోగపద్దతిలోనే నన్ను పొందుము.” 


విశేషం: ఈ పద్యానికి మరొక విధంగా అర్థం చెప్పవచ్చును. (ద్రౌపది సమయోచితంగా వ్యూహం ప్రకారం అభినయిస్తూ మాట్లాడుతున్న 
వైఖరి ప్రకృతార్థం. అయితే, తిక్కన ఆమె నోట పతివ్రత పలుకరాని పలుకులు రాకుండా రక్షించే రచనా శిల్పాన్ని పాటిస్తున్నాడు. 
ఆ వరుసలో ఈ పద్యం పరాకాష్ట. ఇందులో భోగ ప్రసక్తి వచ్చింది. కాని అది అశ్లీలం కాకూడదు, అనౌచిత్యం కాకూడదు. కాబట్టి 
ఈ పద్యాన్ని ఈ విధంగా చెప్పుకొనవచ్చును. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 291 
ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట= (స్రీలు బయటపడరు అనే విషయాన్ని - అంటే నా మనసులో ఉన్న గుట్టును నేను బయటపెట్టను 
అనే అంశాన్ని; ఎటిం౧= తెలిసికొని; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; రహస్యంబు, కోలుపోని+అట్టు, కాంగన్‌= భీముడు పన్నిన 
రహస్య వ్యూహం భగ్నంకాని విధంగా; అడరు= ఒప్పారు; నీదు కోర్కికిన్‌= నీవు నన్ను పొందాలి అనే అధర్మ వాంఛకు; 
అనురూపము+ఎట్టిది+అట్టి+భోగ, భంగిన్‌= తగిన ఫలం ఎటువంటిదో అటువంటి ఫలాన్ని (అంటే మృత్యువును); అనుభవింపుము= 
పొరథదుము. 


తాత్పర్యం: నా గుట్టును నేను బయటపెట్టని పద్దతిని తెలిసికొని, అన్నివిధాలా మా రహస్య వ్యూహం భగ్నం కాకుండా ఉండే 
విధంగానే సాగుతున్న నీ కోర్కెకు (నన్ను పొందాలన్న కోర్కెకు) ఎటువంటి ఫలాన్ని అనుభవించవలసి ఉంటుందో అటువంటి 
ఫలభోగాన్ని (మృత్యువును) పొందుము. కీచకుడికి కలిగిన పరసతీగమనవాంఛకు తగిన ఫలం మరణమని ద్రౌపది మాటలలోని 
గూఢార్థం. పరస్త్రీ గమనం వలన ఆయుస్సు క్షయమౌతుందని ఆర్యోక్తి “ఆయుః క్షతిర్వికలంతా ప్యుపహాస్యతా చ । నిందార్థ హాని 
లఘుతా విగతిః పరత్ర | స్యాదేవ యద్యపి రతేన పరాంగనాయాః”- ఇత్యాది సూక్తి లోకప్రసిద్దం. ఈ తాత్పర్యం పరితలు 
ఊహించగలిగింది; (ద్రౌపదికి అవాచ్యదోషం కలిగించనిది, జొచిత్యం పోషించేది, విజ్ఞులు మెచ్చేది, తిక్కన రచనా కళను తెలిపేది. 
కాని, కామి అయిన కీచకుడికి, కథాగతికి మొదటి అర్థమే (ప్రస్తుతం. (సంపా.) 


చ. అనవుడు. గీచకుండు హృదయంబునం బొంగి లతాంగితోడ ని 
ట్లను 'ధృతి( గోలుపుచ్చె. గుసుమాయుధు(; డేటి విచార; మిట్టు లేం 
ప నగునె? యైన నీదయిన పం పెద. గైకొని చేయువాండ; నే 
యనువున నెప్పు డెయ్యెడ నిజాభిమతం బొడ(గూర్తు చెప్పుమా!' 263 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; కీచకుండు; హృదయంబునన్‌+పొంగి= మనస్సులో ఉప్పొంగి; లతాంగితోడన్‌= (ద్రౌపదితో; 
ఇట్టు+అనున్‌; కుసుమ+ఆయుధు(డు= మన్మథుడు; ధృతిన్‌+కోలుపుచ్చెన్‌= ధైర్యం సడలిపోయేటట్టు చేశాడు; ఏటి విచారము?= 
ఇంకా దిగులు ఎందుకు? ఇట్టులు= ఈ విధంగా; ఏ(పన్‌+అగునె?= బాధించ తగునా?; ఐనన్‌= అయినప్పటికీ; నీది+అయిన= 
నీయొక్క; పంపు= ఆజ్ఞను; ఎదన్‌+కైకొని= మనసారా; చేయువాండన్‌= చేస్తాను; ఏ+అనువునన్‌= ఏ ఉపాయంతో; ఎప్పుడు? 
ఏ+ఎడన్‌?= ఎక్కడ?; నిజ+అభిమతంబు= నా కోరిక; ఒడన్‌+కూర్తు(వు) చెప్పుమా?= తీరుస్తావో చెప్పుము. 


తాత్సర్యం: ద్రౌపది చెప్పిన మాటలకు కీచకుడి హృదయం ఉప్పొంగిపోయింది. ఆమెతో ఇట్టా అన్నాడు; “సరే! మన శ్రైతుడు 
నా కొండంత ధైర్యాన్ని సడలించాడు. అయినా ఇంకా నన్ను బాధించటం ధర్మం కాదు. నీ ఆజ్ఞ మనసార పాటిస్తాను. 
నీ ఉపాయంతో నా కోరిక ఎప్పుడు ఎక్కడ తీరుస్తావో చెప్పుము.” 


విశేషం: నిజ శబ్దాన్ని తిక్కన ఆత్మార్థంలోనూ, యుష్మదర్ధంలోనూ, అస్మదర్ధంలోనూ వాడాడు. ఇక్కడ అన్మదర్థంలో 
'ప్రయోగించబడింది. (సంపా.) 


క. అని పలికినంబాంచాలియు.। దన యురులం గీచకుండు దగులుట భావం 
బున నిశ్చయించి యిట్లను । ననురాగాయత్తచిత్త మైనది వోలెన్‌. 264 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని కీచకుడు పలుకగా; పాంచాలియున్‌= ద్రౌపది కూడా; కీచకుండు; తన+ఉరులన్‌ +తగులుట= 
తన ఉచ్చులో చిక్కుకొనటం; భావంబునన్‌= మనస్సులో; నిశ్చయించి= నిర్ణయించుకొని; అనురాగ+ఆయత్తచిత్త+ఐన+అది+ 
పోలెన్‌= (ప్రేమ నిండిన హృదయం ఉన్నదానివలె; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 

ళ్‌ ౧ 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కీచకుడు అట్టా మాట్లాడగా (ద్రౌపది అతడు తన ఉచ్చులో చిక్కకొన్నాడని భావించి ప్రేమ నిండిన 
మనసుగలదానివలె ఇట్లా పలికింది. 


విశేషం: ఇక్కడ ఉచ్చులో చిక్కుకొన్న మృగంతో కీచకుడిని పోల్చటం విశేషం. (ప్రాణాలు కోల్ఫోవటానికి ముందు గిజగిజలాడే 
విధంగా ఉన్నది కీచకుడి మనస్‌స్టితి. 


ఉ. “ఉత్తర లోనుగాం గల పయోజముఖుల్‌ పగలెల్ల( బ్రీతితో 
నృత్తము. జేసి పోవ కమనీయరహస్యవిధిన్‌ నిశీథినీ 
వృత్తము గోరువారలకు వేడ్కకు( బట్టగుచుండు నా గృహం; 
బుత్తమ మిత్తెజంగునకు నొంటిమెయిం దగ నీవు వచ్చినన్‌.' 265 


ప్రతిపదార్థం: ఉత్తర లోనుగాన్‌+కల పయోజముఖుల్‌= ఉత్తర మొదలైన పద్మవదనలు; పగలు+ఎల్లన్‌= పగలంతా; ప్రీతితోన్‌= 
ఇష్టంతో; నృత్తమున్‌+చేసి, పోవన్‌= నాట్యంచేసి పోగా; కమనీయ రహస్య, విధిన్‌= మనోజ్ఞమైన రహస్య పద్దతిలో; నిశీథినీ, వృత్తమున్‌= 
చీకటి తప్పును; కోరు, వారలకున్‌= కోరేవాళ్ళకు; ఆ+గృహంబు= ఆ నర్తనశాల; వేడ్కకున్‌= వేడుకకు; పట్టు+అగుచున్‌+ఉండున్‌= 
చోటు అవుతూ ఉంటుంది; ఈ+తెణంగునకున్‌= ఈ విధానికి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; ఈవు; తగన్‌= ఒప్పునట్టుగా; 
వచ్చినన్‌= వస్తే; ఉత్తమము= శ్రేష్టం. 


తాత్పర్యం: ఉత్తర మొదలైన కన్యలందరూ పగలంతా ప్రీతితో నాట్యం చేసిపోగా అతిరహస్యంగా చీకటితప్పు 
చేయగోరేవారికి ఆ నర్తనశాల వేడుక కలిగించే సంకేతప్రదేశం. అటువంటి రహస్యక్రీడకు నీవు ఒంటరిగా వస్తే మంచిది. 


నిశేషం: ద్రౌపది తమో౭_భిసారికవలె మాట్లాడింది. తమో౭_భిసారిక అంటే చీకట్లో నల్లని దుస్తులు ధరించి ఎవరికీ తెలియకుండా, 
ఎవరూ గుర్తు పట్టకుండా స్వయంగా ప్రియుడిని కూడటానికి సంకేత స్థలానికి పోయే వనిత. “కమనీయ రహస్య విధిన్‌ నిశీథినీ 
వృత్తము గోరువారలకున్‌’ అని ఉదాత్త సంస్కృత సమాసాలను ప్రయోగించటం సాభిప్రాయం. తాను అత్యంతరహస్యంగా రాత్రి 
చరిత్రను కోరుతున్నదని భావం. అనగా, అతి గోప్యంగా రాత్రిళ్ళలో మాత్రమే రహస్యరతిని ఆమె కోరుతున్నట్లు ధ్వని. ఇక్కడ 
బొచిత్య పోషకంగా ఉదారత అనే అర్థగుణాన్ని ప్రదర్శించింది. అంటే అ(గ్రామ్యత్వం ((గ్రామ్యత్వం ప్రసంగంలో దొరలకుండా ఆ 
భావాన్నే అ(గ్రామ్యంగా చెప్పటం) (ప్రదర్శించింది. పద్యాన్వయంలో- “ఆ గృహంబు ఉత్తమము” అని చెప్పి ఇత్తెజంగునకు నొంటి 
మెయిం దగ నీవు వచ్చినన్‌ అని అసంపూర్ణంగా వాక్యాన్ని ముగించటంలో ఆమె కోర్కె వ్యంగ్యంగా వ్యక్తమౌతుందని కొందరు 
వ్యాఖ్యానిస్తారు. ఆ అన్వయం అంత సమర్థనీయం కాదు. ఆ గృహం ఉత్తమమనటం కంటె, నీవు ఒంటరిగా వస్తే 'ఉత్తమము” 
అని నిర్దేశించిందనటం ఉత్తమం. ఆ మాటను ఊనికతో వాక్యారంభంలో ఉంచటం సార్ధకం. అతడు ఒంటరిగా రావటమే భీమ 
వ్యూహాన్ని అనుసరించి కమనీయ రహస్య విధిన్‌ నిశీథినీ వృత్తము కోరువారలకు (భీమద్రౌపదులకు) (ఆ పద్దతియే) శ్రేష్టమైనది. 
ఉత్తమమైనది అని ధ్వని. గృహం కాదు ముఖ్యం, ఒంటరిగా రావటమని (గ్రహించాలి. రాబోయే పద్యంలో కీచకు డిచ్చే సమాధానం 
ఈ అంశాన్నే ధ్రువపరుస్తున్నది. (సంపా.) 


క. అనిన నతడు వికసిల్లుచు । 'నను నెమ్మెయి నేలుకొనిన నళినానన! నీ 
యనుమతి సేయనె? యొక్క(డ(। జనుదెంచెద నేంటి రాత్రి సమ్మదలీలన్‌. 266 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రౌపది అట్లా అనగా; అతండు= కీచకుడు; వికసిల్లుచున్‌= ఉల్హాసపడుతూ; నళిన+ఆనన!= పద్మముఖీ! 
ద్రౌపదీ!; ననున్‌= నన్ను (కీచకుడిని); ఏ+మెయిన్‌= ఏవిధంగా; ఏలుకొనినన్‌= పాలించినా (ఇది శృంగార స్పోరకమైన పదం); నీ 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 293 
అనుమతి+చేయనె?= నీ ఆజ్ఞ పాటించనా?; నేంటి రాత్రి= ఈనాటి రాత్రి; సమ్మదలీలన్‌= సంతోషంతో; ఒక్కండన్‌= ఒక్కడినే; 
చనుదెంచెదన్‌= వస్తాను. 


తాత్పర్యం: ద్రౌపది ఆ మాటలు అనగా కీచకుడు ఉల్లాసపడ్డాడు. 'ఓ పద్మముఖీ! నన్ను ఏ విధంగా నీవు ఏలుకొంటే 
ఆ విధంగా నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఈ రాత్రికి నేను సంతోషంతో ఒంటరిగా వస్తాను. 


విశేషం: తిక్కన పదప్రయోగ కౌశలం గమనించదగింది. అనుకొనని విధంగా సైరంధ్రి అంగీకారం తెలిపేసరికి కీచకుడికి 
సంతోషం కలిగింది. ఎట్లా? [క్రమంగా ముఖం వికసించినట్లు, హృదయం విప్పారినట్లు అభినయంలో వ్యక్తమయ్యేటట్టు. “వికసిల్లుచున్‌ 
(36) కి! (36) (36) ౧ 
అనే (క్రియ ఆ భావాన్ని అభినయంలో గమ్యమానం చేస్తుంది. ఏలుకొనుట, అనుమతి - అనే మాటలు ప్రభుత్వంలోనూ, 
ప్రణయంలోనూ ఆయా అర్థాలలో ప్రయోగించే పదాలు. (ద్రౌపదికి పూర్తిగా దాసుడైన కీచకుడు ఆమె ఆదేశాలను తు.చ. తప్పకుండా 
పాటించటానికి సిద్దమయ్యాడు. ఆమె ప్రభుత్వాన్నీ, ప్రణయాన్నీ అంగీకరించాడు. దానితో భీమ (ద్రౌపదుల వ్యూహం ఫలోన్ముఖం 
అయింది. 'ఒంటరిగా ఈ రా(త్రి సంతోషంతో కూడిన విలాసంతో వస్తానని, 'ఒంటరిగా రమ్మన్న ఆజ్ఞను పాటిస్తా'నని హామీ 
ఇచ్చాడు. ఇదే ద్రౌపదికీ, కథాగతికీ కావలసింది. (సంపా.) 


తే. ఇదియ నిశ్చయ; మిమ్మాట వదలకుండు' । మనిన 'నీ వొక్కరుండవ యరుగుదేర 
వలయు; లేకున్న నయ్యెడ నిలుచుదాన(। గానుజూ నిక్కువం' బని పూని పలికి. 267 


ప్రతిపదార్థం: ఇది+అ= ఇదే, ఈ మాటే; నిశ్చయము= నిర్ణయం, ఖాయం; ఈ మాట= నీవు ఇచ్చిన వాగ్దానం; వదలక+ఉండుము= 
విడువకుండా కాపాడుకో; అనినన్‌= అని కీచకుడు పలుకగా; నీవు= నీవు (కీచకుడు); ఒక్కరుండవు+అ= ఒక్కడివే; అరుగు దేర 
వలయున్‌= రావాలి!; లేక+ఉన్నన్‌= అట్లా కాకపోతే; ఆ+ఎడన్‌= అక్కడ; నిలుచుదానన్‌+కాను+చూ= నిలబడను (ఉండను) 
సుమా!; నిక్కువంబు= ఈ మాట నిజం; అని= అంటూ; పూని పలికి= ఒత్తి చెప్పి, (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఇది నా నిర్ణయం. నీవన్న మాట నీవు తప్పకుండా పాటించుము!' అన్నాడు కీచకుడు. ఆ మాటలు విని 
ద్రౌపది - 'నీ వొక్కడివే రావాలి. లేకపోతే, నే నక్కడ నిలువకుండా వెళ్ళిపోతాను సుమా! నా మాట నిజం' అని గట్టిగా 
ఒత్తి చెప్పింది. 


విశేషం: అతడు 'నిశ్చయం'” అనటం, ఆమె 'నిక్కువం” అనటం- ఈ ఉభయ వాక్యాలలోని ఊనిక గల పదాలు, ఆమె 
అంగీకరించినా దానిని పూర్తిగా నమ్మలేని ఆశ్చర్యంలో ఉన్నాడు కీచకుడు. అందువలన అనుమానం తీర్చుకొనటానికి “నీవిచ్చిన 
మాటను తప్పకుండా నిలుపుకొను' మన్నాడు. అతడు (ధువపరచుకొనటానికి ఆ మాట అన్నాడు. (ద్రౌపదికి ఒక అవకాశం 
దొరికింది. కీచకుడు చంచలుడు. అతడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేస్తాడో లేదో అని ఆమెకు అనుమానం. అది తీరేటట్టుగా 
ఒంటరిగా కీచకుడు రావటాన్ని ధ్రువపరచుకొనేటట్టుగా మాట్లాడింది. 'ఒంటరిగా రాకపోతే నీకు నేను దక్క'నని భయపెట్టింది. 
అది నిజమని నొక్కి చెప్పింది. అదే భావికార్యఫలానికి బీజం. (సంపా.) 


క. “మన మియ్యెడంబెద్దయు( బ్రొ । దనుమానములేక మాటలాడుట దగ; దీ 
వును బొ, మ్మేనును నాదగు । పనికేం౧ది ననియెం గమలపత్రేక్షణయున్‌.' 268 


ప్రతిపదార్థం: కమలప(త్ర+ఈక్షణయున్‌= పద్మదళాల వంటి కనులుగల [ద్రాపదియూ; మనము= మనం - ద్రౌపది, కీచకుడు; 
ఈ+ఎడన్‌= ఇక్కడ; పెద్దయున్‌+(ప్రొద్దు= ఎక్కువసేపు; అనుమానములేక= సంకోచం లేకుండా; మాటలు+ఆడుట= 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 

మాట్లాడుకొనటం; తగదు= భావ్యం కాదు; ఈవును= నీవుకూడా; పొమ్ము= వెళ్ళిపొమ్ము; ఏనును= నేను కూడా; నాదగు 
పనికిన్‌+ఏలౌదన్‌= నా పని చేసికొనటానికి పోతాను; అనియెన్‌= అన్నది. 

తాత్పర్యం: 'మన మిద్దరం ఇక్కడ ఎక్కువ సేపు సంకోచం లేకుండా మాట్టాడుకొనటం భావ్యం కాదు. నీవు వెళ్ళి 
పొమ్ము. నేనూ నా పని మీద పోతాను' అని (ద్రౌపది కీచకుడిని నమ్మబలికింది. 


నిశేషం: “ఈవును బొమ్ము; ఏనును నాదగుపని కే7దన్‌ - నీవింక పొమ్ము నేను భీముడి వద్ద కేగి నీవు పోవటానికి (చావటానికి) 
చేయవలసిన పని చేస్తాను - అనే గూడారం కూడా ధ్వనిస్తున్నది. (సంపా.) 


చ. సమయము నిర్హయింప విని చంద్రనిభానన పల్కులపు చి 

త్తమునకు నింపుంబెంపంగ ముదంబున6 గీచకముఖ్యు డాత్మగే 

హమునకు బోయె; నమ్ముదిత యచ్చట వెండియు. బ్రస్తుతక్రియా 

సముచిత వర్తనంబు( దగ జల్పి మహానసశాలలోనికిన్‌. 269 
ప్రతిపదార్థం: సమయము నిర్లయింపన్‌= సంకేత స్థలంలో కలిసే కాలాన్ని నిశ్చయించగా; విని; చంద్రనిభ+ఆనన= చంద్రుడితో 
సమమైన ముఖం గల (ద్రాపదియొక్క; పల్కులు= మాటలు; అవ్లు= అప్పుడు; చిత్తమునకున్‌= మనస్సుకు; ఇంపున్‌+పెంపంగన్‌= 
ప్రీతిని అతిశయింపజేయగా; కీచక ముఖ్యుండు= కీచకులలో శ్రేష్టుడైన సింహబలుడు; ముదంబునన్‌= సంతోషంతో; 
ఆత్నగేహమునకున్‌= తన ఇంటికి; పోయెన్‌= వెళ్ళాడు; ఆ+ముదిత= (ద్రౌపది; అచుటన్‌= ఆ సలంలో; వెండియున్‌= మళ్ళీ; 

శ్ర ళ్ళా C బ్ర భి ఖ 

ప్రస్తుత క్రియా సముచిత వర్తనంబున్‌= అప్పటి కవసరమైన పనిని; తగన్‌+చల్సి= పూర్తిచేసి; మహానసశాలలోనికిన్‌= వంట 
ఇంట్లోకి (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: సంకేత సమయాన్ని నిశ్చయించిన (ద్రౌపది మాటలు విని, కీచకుడు సంతోషపడి తన యింటికి వెళ్ళాడు. 
(ద్రౌపది కూడా అక్కడ తాను చేస్తున్న పనిని పూర్తి చేసి వంటశాలకు (వెళ్లిందని ముందరి పద్యంతో అన్వయం.) 


ద్రౌపది భీమునితో. గీచకుండు నర్తనశాలకు రాంబోవుటం జెప్పుట (సం.4-21-25) 
క. చని వెడ వికసిల్లెడు నా। ననపద్మముతోడ ననిలనందనునకు ని 
ట్లనియె జతురోక్తిరీతి న । తని గూఢక్రోధవహ్ని దరికొల్పంగన్‌. 270 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వెడ వికసిల్లెడు= ఇంచుక వికసించిన; ఆననపద్మముతోడన్‌= పద్మంవంటి వదనంతో; 
అనిలనందనునకున్‌= భీముడితో; చతుర+జిక్తిరీతిన్‌= మాటల నేర్పరితనంతో; అతని= భీముడియొక్క; గూఢ(క్రోధ వహ్షిన్‌= 
దాగిన కోపమనే నిప్పును; దరికొల్పంగన్‌= మంటను ఎగద్రోసి మండించటానికై; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: ద్రౌపది వంటశాలలోనికి వెళ్ళి ఇంచుక సంతోషంతో వికసించిన ముఖంతో భీముడి మనసులో దాగిఉన్న 
కోపాన్నిని తన మాట నేర్పరితనంతో ప్రజ్వరిల్లచేయటానికి ఇట్లా అన్నది. 


నిశేషం: అలం: రూపకం. గూఢకోపాగ్నిని ప్రజ్వలింపచేసేటట్టు చతురంగా మాట్లాబోతున్నదనటం విశేషం. గూఢకోపాగ్ని ప్రజ్వరిల్లి 
నా గూఢంగానే ఉండేటట్టు నిర్దేశించబోతున్నదని ధ్వని. (సంపా) 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 295 
తే, “నా కొటి(తం దీర్జివచ్చితి;। నీ కొటంతయ యింక; సూతునిం దెగ జూడన్‌ 
లోకము వంచింపను దగు । చీకటి రే యొదవె; నేమి చేసిదొ చెపుమా?” 271 
ప్రతిపదార్థం: నా కొఖుతన్‌= నా వంతు పనిని; తీర్చి వచ్చితిన్‌= పూర్తి చేసి వచ్చాను; ఇంకన్‌= ఇకమీద; నీ కొణంత+అ= నీ 
వంతు పని మాత్రమే ఉన్నది; సూతునిన్‌= కీచకుడిని; తెగన్‌+చూడన్‌= చంపడానికి; లోకమున్‌+వంచింపను= జమలను 
మోసపుచ్చటానికి; తగు= తగిన; చీశటిరేయి= చీకటి రాత్రి; ఒదవెన్‌= కలుగనున్నది; ఏమి+చేసెదొ చెపుమా!= ఏమి చేస్తావో 
చెప్పుము. 
తాత్సర్యం: 'నా వంతు పని నేను పూర్తి చేసి వచ్చాను. నీ వంతు పనే ఇంక మిగిలి ఉన్నది. కీచక సంహారానికీ, లోకాన్ని 
మోసం చేయడానికీ తగిన చీకటిరాత్రి రానున్నది. ఇంక నీ ఇష్టం. ఏం చేస్తావో చెప్పుము.” 
నిశేషం: ఈ పద్యంలో చివరి పాదంలోని ప్రాసస్థానంలో 'చీ(కటి' శబ్దం ఉన్నది. అందులో ప్రాసస్థానంలో అరసున్నతో కూడిన 
కవర్లం ఉండటం, మిగిలిన మూడు పాదాలలో అరసున్నలేని క్ర వర్గాలుండటం గమనించదగింది. దీనిని ఆనందరంగరాటృందము 
సమర్జిస్తున్నది. 
“ఒకటి కరసున్న గలిగి మూంటి కని లేక | ప్రాసములు లఘుపరములై పైని చెల్లు; 


గృతుల నొక్కొక్కచో నది యెట్టులనిన । నింకను నెటింగింతు. జెప్పుండీ సుకవులనంగ” 


ఈ విధమైన ప్రాసమును అప్పకవే చెప్పాడు. దాని కతడు పెట్టిన పేరు ఖండాఖండ (ప్రాసం. దాని లక్షణం- 'క, నిడుపులు 
నరసున్నలు దమ, కెడమనుగల కచటతపల కిల (బ్రాసములై, తొడరును నిర్చిందువు లొ, క్కెడ ఖండాఖండ సంజ్ఞ నినశశినయన” 
అప్పకవి. తృతీయాశ్వాసంలో అతడు ఖండాఖండప్రానకు -ఈ పద్యాన్నే లక్ష్యంగా ఇచ్చాడు. అయినా ఈ శబ్దాన్ని శర. 
సబిందుకంగానూ, చి.ని. సూ.ని. నిర్చిందుకంగానూ పేర్కొన్నాయి. నిర్భిందుకమయితే విశేషమే లేదు. (సంపా.) 


వ. అనిన విని దరహసిత వదనుం డగుచు వృకోదరుం డిట్లనియె. 272 


తాత్పర్యం: ఆ మాట విని చిరునవ్వుతో కూడిన ముఖంతో భీము డిట్లా అన్నాడు. 


క 'నన్నడుగ నేల? నీవును । నన్నీచుండు నేమి మాటలాడితి? రది నా 

కున్నట్టు లెటు(గ( జెప్పుము । ని న్నే మెచ్చించువా(డ నీరజవదనా!' 273 
ప్రతిపదార్థం: నీరజవదనా!= పద్మముఖీ! ఓ (ద్రౌపదీ!; నన్నున్‌= (భీముడిని); అడుగన్‌+ఏల?= అడగటం ఎందుకు?; నీవునున్‌= 
నీవూ (ద్రౌపది); ఆ నీచుండున్‌= ఆ అల్పుడూ (కీచకుడూ); ఏమి మాటలు+ఆడితిరి?= ఏమి మాట్లాడుకొన్నారో?; అది; నాకు; 
ఉన్న+అట్టులు= ఉన్నది ఉన్నట్టుగా; ఎజుంగన్‌+చెప్పుము= తెలియజేయుము; నిన్నున్‌= (ద్రౌపదిని; ఏన్‌= నేను (భీముడు); 
మెచ్చించువా(డన్‌= మెప్పిస్తాను. 


తాత్సర్యం: 'ఓ (ద్రౌపదీ! నన్ను అడగటం దేనికీ? నీవూ, ఆ నీచుడూ ఏమేమి మాట్లాడుకొన్నారో నాకు ఉన్నది ఉన్నట్టుగా 
తెలుపుము. నిన్ను నేను మెప్పిస్తాను.” 


వ. అనిన. బాంచాలి సుదేష్ట మందిరంబునం దా నుచితాచరణంబున నునికియు, సింహబలుండు 
సింగారించుకొని వచ్చుటయు, రేయింటి మాటలవలనం దాను బెదరమియు, వాండు సామ దాన భేద 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 
దండంబులు సూపి పలుకుటయు, దానికి మెయికోలు భావించికొని క్రమంబునం దగిన సంభాణంబు సేసి, 
నాట్యమండపంబు సంకేతస్థలంబుగా(జెప్పి, యొక్కరుండవచ్చువాండవని నియమించుటయు, నద్దురా 
త్స్ముండు ప్రముదితాత్ముండగుచు రాత్రిసమయంబున నయ్యెడకు నొంటిమెయిం జనుదెంచువాందై 
చనుటయు. దెలియంజెప్పిన, నతండు పరమాహ్ల్ణాదంబునంబొంది. 274 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలి= ద్రౌపది; సుదేష్ల మందిరంబునన్‌= సుదేష్ట యొక్క అంతపురంలో; తాను= (ద్రౌపది); 
ఉచిత+ఆచరణంబునన్‌+ఉనికియున్‌= తన పనిలో తాను ఉండటమున్నూ; సింహబలుండు= కీచకుడు; సింగారించుకొని= 
అలంకరించుకొని; వచ్చుటయున్‌= రావటమున్నూ; రేయింటి= రాత్రి; మాటలవలనన్‌= భీమసేనుడు పల్కిన ఓదార్పుమాటలవలన; 
తాను బెదరమియున్‌= (ద్రౌపది భయపడక ఉండటమున్నూ; వాండు= కీచకుడు; సామదానభేద దండంబులు= చతుర్విధోపాయాలు 
(నెమ్మదిగా చెప్పటం, దానం చేయటం; తగవు పెట్టడం; దండించటం); చూపి; పలుకుటయున్‌= మాట్లాడటమున్నూ; దానికిన్‌= 
అందుకు; మెయికోలు= ఒప్పుకొనటంగా; భావించికొని= అనుకొని; (క్రమంబునన్‌= వరుసగా; తగిన సంభాషణంబు+చేసి= 
తగిన మాటలు మాట్లాడి; నాట్యమండపంబు= నర్తనశాల; సంకేతస్థలంబుగాన్‌= కలిసికొనే రహస్య ప్రదేశంగా; చెప్పి, ఒక్కరుండు+అ= 
ఒకడే; వచ్చువాండవు= రావాలి; అని నియమించుటయున్‌= అని కట్టడి చేయటమున్నూ; ఆ+దురాత్ముండు= ఆ నీచుడు; 
ప్రముదిత+ఆత్ముండు+అగుచున్‌= సంతుష్టమనస్కుడై; రాత్రి సమయంబునన్‌= రాత్రిపూట; ఆ+ఎడకున్‌= అక్కడికి; 
ఒంటిమెయిన్‌= ఒంటరిగా; చనుదెంచువాండై= వస్తానని; చనుటయున్‌= వెళ్లటమున్నూ; తెలియన్‌+చెప్పినన్‌= స్పష్టమయ్యేటట్టు 
చెప్పగా; అతండు= భీముడు; పరమ+ఆహ్హాదంబునన్‌= మిక్కిలి సంతోషం; పొంది= అనుభవించి. 


తాత్సర్యం: అని చెప్పగా (ద్రౌపది-సుదేష్లమందిరంలో తాను తన పనిలో నిమగ్నమై ఉండటం, అక్కడికి కీచకుడు 
సింగారించుకొని రావటం, రాత్రి భీముడు తనకు ధైర్యం చెప్పటం వలన తాను బెదరకపోవటం, కీచకుడు సామదాన 
భేద దండోపాయాలతో లోబరుచుకొనాలని ప్రయత్నించటం. (ద్రౌపది లోబడినట్టుగా నటించి వాడిని నర్తనశాలకు 
ఒంటరిగా రాత్రిపూట రమ్మని చెప్పటం, వాడు మూర్చుడు కాబట్టి వస్తానని చెప్పి సంతోషంతో పొంగుతూ వెళ్ళటం 
తేటపడేటట్టు చెప్పింది. ఆ మాటలు విని భీముడు మిక్కుటమైన సంతోషంతో పొంగిపోయాడు. 


విశేషం: 1. కీచకుడు సామదానభేద దండోపాయాలను ప్రదర్శించి మాట్లాడాడు - అనటం తెలుగు పలుకుబడి. యుద్దంలో 
ప్రయోగించేవి ఆ చతురుపాయాలు. శత్రువును లొంగదీసికొనటానికి (క్రమంగా సంధి మాటలతో, కొంత రాజ్యత్యాగంతో, 
శత్రువుల మధ్య కలతలు పెట్టటంతో, చివరకు యుద్దం చేయటంతో సాధించటం యుద్దప్ర(క్రియలో ప్రసిద్దాలు. ఒక (క్రమంలో ఏ 
రంగంలోనైనా కార్యాన్ని సాధించే పద్దతికి కూడా తెలుగువారు ఈ పలుకుబడిని ప్రయోగిస్తారు. అందువలననే (ద్రౌపది కామ 
వ్యవహారంలో చతురుపాయాలను ఉటంకించింది. తిక్కన కావ్యకళా శిల్పంలో ఇదొక నేర్పరితనం. వెనుక జరిగిన సంభాషణలో 
ఉన్న నిర్మాణ శిల్ప రహస్యాలను తరువాతి సంభాషణలలో సూచించి కావ్యార్థ పూర్వాపర సమన్వయ సమాలోచనను పఠితలలో 
రేకెత్తింప చేస్తాడు తిక్కన. ఇది మహా కవిత్వ దీక్షావిధిలోని ఒక లక్షణం. ఈ సమన్వయ సూత్రం (ప్రకారం కీచకుడు పలికిన 
మాటలలో సామోపాయం 252వ పద్యంలో, భేదోపాయం 253లో, దానోపాయం 254లో, దండోపాయం 256. 257వ పద్యాలలో 
కనబడతాయి. యుద్దానికి సన్నద్దుడవుతున్న భీముడితో చతురుపాయాల (ప్రసక్తి తెచ్చి మాట్లాడటం చతురవాక్య విన్యాసం - 
గుప్త క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసే ఇంధనం. కీచకుడు చతురుపాయాలను మదన యుద్ద సాధనం కొరకు వాడాడు. యుద్దం 
సిద్దించింది. మరి భీముడు? (ద్రౌపదిచేత సామదాన భేదోపాయాలు ప్రయోగించాడు. (ద్రౌపది సుముఖంగా మాట్లాడటం సామం, 
తనను రహస్యంగా ఇచ్చుకొంటాననటం దానం, ఒంటరిగా సంకేతస్థలానికి రమ్మని పిలవటం భేదం. ఈ మూడూ వంచనతో 
విఫలం కావటంతో యుద్దం కంటె కీచకుడికి గత్యంతరం లేకపోవటం దండం. యుద్దం సిద్దించింది. కీచకుడు కోరుకొన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 297 
మన్మథయుద్దం వంచనతో వీగిపోతుంది; భీముడు కోరుకొన్న రహస్య ద్వంద్వయుద్దం ఫలిస్తుంది. భీముడి ప్రహ్లోదానికి ఆ భావమే 
ఆధారం. పరితలను ఖావనామయం చేయగల శిల్పకీలకాలు ఎక్కువగా ఇటువంటి పలుకుబళ్లు. 2. కథను చెప్పినట్టు 
తెలియజెప్పడానికి వచనం బాగా అనుకూలిస్తుంది. అందుకే తిక్కన చకచకా జరిగిన కథను పది వాక్యాలలో క్లుప్తంగా చెప్పించాడు. 


కథాకథనశైలిలో ఇది ఒక ఒడుపు. (సంపా.) 


శా. “క్రోధం బప్రతికారమై హృదయముం గుందింప నత్యంత చిం 
తాధూతాత్ముండనైన నాకు. బరమోత్సాహంబు సంధిల్ల దు 
స్వాధం బైన విరుద్ద కార్య మిటు లాసన్నంబుగా సంఘటిం 
తే ధర్మాత్మజు( డిచ్చమెచ్చ( బగ సాధింపంగం గాన్సల్పమే?” 275 


ప్రతిపదార్థం: కోధంబు= కోపం; అ(ప్రతికారము+ఐ= తీర్చుకోలేనిదై; హృదయమున్‌= మనస్సును; కుందింపన్‌= బాధించగా; 
అత్యంత= మిక్కిలి; చింతాధూత+ఆత్ముండను+ఐన నాకున్‌= విచారంచేత చలించిన మనస్సు కలిగి ఉన్న నాకు (భీముడికి); 
పరమ+ ఉత్సాహంబు= మిక్కిలి సంతోషం; సంధిల్లన్‌= కలుగగా; దుస్‌+సాధంబు+ఐన= కష్టసాధ్యమైన; విరుద్ద కార్యము= 
అజ్ఞాతవాసానికి వ్యతిరేకమైన పనిని; ఇటులు= ఈ విధంగా; ఆసన్నంబుగాన్‌= దగ్గరపడేటట్టు; సంఘటింతే?= కూర్చిపెట్టావుగదా!; 
ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; ఇచ్చన్‌+మెచ్చన్‌= మనసులో మెచ్చుకొనేటట్లు; పగ సాధింపంగన్‌= శత్రువును జయించటాన్ని; 
కాన్సు (కాన్ఫుట)= చూడటం, సాధించటం; అల్పమే?= సులభమా? 


తాత్పర్యం: ప్రతీకారం తీర్చుకొనలేని కోపం నా హృదయాన్ని క్రుంగదీయగా మిక్కిలి వ్యాకులచిత్తంతో ఉన్న నాకు 
అత్యంత ఉత్సాహాన్ని కలిగించేటట్టు, కష్టసాధ్యమైన పనీ, అజ్ఞాతవాస ప్రవర్తనకు పూర్తిగా విరుద్దమైనదీ అయిన ఇటువంటి 
కార్యాన్ని వెంటనే చేసేటట్లు సంఘటించావు. ఇక ధర్మరాజు మనసులో మెచ్చుకొనేటట్టు పగ సాధించి చూపటం 
సామాన్యమా? (లేదా-తేలికే.) 


విశేషం: 1. కీచకుడిని చంపటం (పగసాధించటం) ఎంత ముఖ్యమో - దానిని అజ్ఞాతవాస సమయం చెడకుండా సాధించటం 
అంతే ముఖ్యం. అప్పుడే ధర్మరాజు మెచ్చుకొంటాడు. ఆ విధంగా అతడు మెచ్చుకొనేటట్టు పగసాధించగలగటం అల్పం కాదు. 
కష్టం. దానిని నీవు నేర్పుతో చేశావని భీముడు [ద్రౌపదిని మెచ్చుకొంటున్నాడు. 


2, రసాభ్యుదయ రహస్యాలను ధ్వనిమయంగా సంభాషణలలోనూ, సాతికాభినయాలలోనూ సూచించటం తిక్కన 
నైజం. భీముడి మనస్సులో పగసాధించాలనే (క్రోధం ఉన్నది. అది గూఢంగా ఉన్నది. ప్రతీకారానికి అవకాశం లేకపోవటం చేత 
గుండెలోని నిప్పువలె అది అతడి హృదయాన్ని చింతతో దహించి వేస్తున్నది. ఇప్పుడు (ద్రౌపది ప్రతీకారానికి తగిన కార్య సంఘటన 
చేసింది. చింత తొలగిపోయి వీరరసోచితమైన ఉత్సాహమనే స్థాయిభావం (ప్రబుద్దమయింది. అసాధ్యమైన కార్యాన్ని అద్భుతంగా 
నిర్వహించే భావం ఉత్సాహం. (ద్రౌపది సంఘటించిన కార్యానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి. సింహబలుడిని అజ్ఞాతవాసనియమ 
భంగం కాకుండా రహస్యంగా సంహరించాలి. ఇది వీరరసకార్యం. దాని నిర్వహణం వలన ధర్మరాజు హృదయంలో అద్భుతం 
జనిస్తుంది. జన్యజనకరసాభ్యుదయ భావస్థితి ఇందులో గమ్యం. కీచకవధ కార్యనిర్వహణంలో ఉన్న సంశ్రిష్టత వ్యంగ్యం. 


3. “ధర్మాత్మజుం డిచ్చ మెచ్చం బగ సాధింపంగ6 గాన్సల్పమే?” అనే వాక్యంలో కాకుధ్వని ఉన్నది. ఆశ్చర్యార్థకంలో 
పలికితే= సామాన్యమా? కాదని భావం. ఏవార్థకంలో పలికితే - చాల తేలికే అని భావం. ఇది ఎంత తేలికో అంత కష్టం 
అన్నట్టుంటుంది. (సంపా 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి కొండొక విచారించి. 276 
తాత్సర్యం: అని మాట్లాడి కొంతసేపు ఆలోచించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. 'వెబివక సంకేతించిన । తెజంగున నయ్యెడకు నరుగుదెంచునొకో! కొం 
దటి దెచ్చునొకో! వెడ(గై। యటిముటి వెలిపుచ్చునొకొ రహస్యం బెల్లన్‌! 277 


ప్రతిపదార్థం: వెజవక= భయపడక; సంకేతించిన తెజంగునన్‌= గుర్తు చెప్పిన విధంగా; ఆ+ఎడకున్‌= అక్కడకు; అరుగుదెంచునొకో!= 
వస్తాడా?; కొందబన్‌= కొందరిని; తెచ్చునొకో?= వెంటతీసికొని వస్తాడా?; వెడంగు+ఐ= వెర్రివాడై; అజీముటిన్‌= తొందరపాటుతో; 
రహస్యంబు+ ఎల్లన్‌= రహస్యమంతా; వెలిపుచ్చునాకొ!= బయట పెట్టుతాడా!. 


తాత్సర్యం: భయపడకుండా (అనుమానం లేకుండా) నీవు గుర్తు చెప్పినచోటికి వస్తాడా? లేక మరికొందరిని సహాయంగా 
తీసికొని వస్తాడా? తొందరపాటువలన మూఢుడై రహస్యాన్నంతా బట్టబయలు చేస్తాడా? 


విశేషం: కీచకుడు మోసపోయాడా? లేక తాము మోసపోయామా? అనేది భీముడి భయం, తనమీద అనవసరమైన నెపం వస్తుంది. 
అందుకే సంశయనివారణకొరకు అడుగుతున్నాడు. 


ఉ. _ అట్టిద యేల చేయు? ననయంబు నయం బొడంగూడ. బల్కినీ 
విట్టి తెబింగు సేయుమని యేర్చడ జెప్పిన దాని కత్తటిం 
బుట్టిన సంతసంబు ననువుం బరికించితికాదె! యింక ని 
ట్ట ట్టనం డెట్టులైన హృదయంబున నెక్కడి శంక వానికిన్‌. 278 


ప్రతిపదార్థం: అట్టిది+అ ఏల చేయున్‌?= అట్టా ఎందుకు చేస్తాడు? అనయంబున్‌= మిక్కిలి; నయంబు+ఒడన్‌+కూడన్‌= 
ప్రియం కలిగేటట్టు; పల్కి= మాట్లాడి; నీవు+ఇట్టి తెఅంగు+చేయుము+అని= నీవిటువంటిరీతి చేయుమని; ఏర్పడన్‌+చెప్పిన 
దానికిన్‌= తెలిసేటట్లు చెప్పినదాని వలన; ఆ+తటిన్‌= అప్పుడు; పుట్టిన సంతసంబు= కలిగిన సంతోషం; అనువున్‌= రీతి, విధం; 
పరికించితి(వికాదె!= చూచావుగదా!; ఇంకన్‌+ఇట్లు+అట్లు+అన(డు= ఇక ఇటనీ అటనీ ఊగిసలాడడు; ఎట్లులు+ఐనన్‌= ఎట్లాగైనా; 

న్‌. న్‌ లు [లన 
హృదయంబునన్‌= మనస్సులో; వానికిన్‌= కీచకునకు; ఎక్కడి శంక?= అనుమాన మెక్కడిది? 


తాత్పర్యం: అయినా కీచకు డట్టా ఎందుకు చేస్తాడులే! నీవు ప్రీతిగా మాట్లాడి, 'నీ వట్లా చేయు'మని స్పష్టంగా 
చెప్పినప్పుడు వాడికి కలిగిన సంతోషపు రీతి చూచావుగదా! ఇక ఎటూ పోలేడు, ఏమీ అనలేడు. వాడి మనసులో 
అనుమానానికి తావెక్కడ ఉంటుంది? 


విశేషం: 1. ఆడది బొంకితే గోడపెట్టినట్టు ఉంటుంది. మాయాంధకారం వంటి మోహపు వాగురలో చిక్కిన మృగం కీచకుడు. 
వాడికి ఇంగితజ్ఞానం శూన్యం. అందుకే భీముడు ధైర్యంగా ఉన్నాడు. 2. పుట్టిన, సంతసంబు+అనువున్‌= కలిగిన సంతోషం 
యొక్క విధము- అని షష్టీసమాసం - ఉకారానికి అచ్చుపదం కాగా నుగాగమం అయి సంతసంబుననువు అయింది. సంతోషించిన 
విధము - అని అర్థం. 


చఉ. వచ్చు, మదాంధవృత్తి ననివారణ నొక్కండ నాట్యశాలకుం 
జొచ్చు, నవశ్యమున్‌ వెదకి చూచి ననుం గని యపు సంగరం 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 299 
బిచ్చు, మదీయ బాహుబల హీనబలుండయి నీకు(జ్రీతిగాం 
జచ్చు. నసంశయం బిది; విచారము లన్నియు నింక నేటికిన్‌? 279 


ప్రతిపదార్థం: వచ్చున్‌= తప్పకుండా వస్తాడు; మద+అంధవృత్తిన్‌= కన్నుగానని గర్వంతో; అనివారణన్‌= అడ్డు లేకుండా; 
నాట్యశాలకున్‌= నర్తనశాలకు; ఒక్క(డు+అ= ఒంటరిగా; చొచ్చున్‌= (ప్రవేశిస్తాడు; అవళ్యమున్‌= తప్పకుండా; వెదకి చూచి= 
వెదకిచూచి; ననున్‌+కని= నన్ను చూచి; అవ్లు= అప్పుడే; సంగరంబు+ఇచ్చున్‌= యుద్దం చేస్తాడు; మదీయబాహుబల= నా 
భుజబలంచేత; హీనలుండు+అయి= క్షీణించిన బలంకలవాడయి; నీకున్‌= నీకు (ద్రౌపదికి); (ప్రీతికాన్‌+చచ్చున్‌= సంతోషం 
కలిగేటట్టు చస్తాడు; ఇది= ఇది; అసంశయంబు= అనుమానం లేనిమాట; విచారములు= ఆలోచనలు; అన్నియున్‌= అన్నీ; 
ఇంకన్‌+ఏటికిన్‌?= ఇంక దేనికి? 


తాత్పర్యం: కీచకుడు తప్పక వస్తాడు. కన్నుగానని మోహాంధకారంతో నిరభ్యంతరంగా నర్తనశాలలో ఒంటరిగానే 
ప్రవేశిస్తాడు. తప్పకుండా వెదకి నన్ను చూచి యుద్దం చేస్తాడు. నా బాహుబలంముందు తన బలాన్ని కోల్పోయి నీకు 


ప్రీతి కలిగేటట్టు చస్తాడు. ఇందుకు అనుమానం లేదు. ఇంకా నీవు పలురకాలుగా ఆలోచించి విచారించ నవసరం 
లేదు.” 


విశేషం: జరగబోయేది యథాతథంగా భీము డూహిస్తున్నాడు. 


వ. _ అని నిశ్చయించి వృకోదరుండు వెండియు నిట్లనియె. 280 


తాత్పర్యం: అని పలికి, తానన్న మాటలు తప్పక జరిగేవని నిర్దారణ చేసి భీముడు మళ్ళీ ఇట్టా అన్నాడు. 


మ.  'బలియుం డా సొబగుండు భావభవదర్పభ్రాంతుండై వచ్చి ని 
శల సర్వాంగత నున్నన న్నరసి నీ చందంబు గాకున్ననా 
కులతం బొందెడు, నప్ము మండపము సంక్షోభింపంగా నేతుంగ 
ట్టలుకన్‌ బెబ్బులి. గోలవ్రేచినటు లుగ్రాకార మేపార(గన్‌. 281 


ప్రతిపదార్థం: బలియుండు= బలిష్టుడైన; ఆ సొబగుండు= ఆ విటుడు; భావభవదర్స (భ్రాంతుండు+ఐ= మన్మథగర్వంతో 
చలితుడై; వచ్చి; నిశ్చల= చలనం లేని; సర్వాంగతన్‌+ఉన్న= అన్ని అంగాలు కలవాడనై ఉండగా; నన్నున్‌+అరసి= నన్ను 
(భీముడిని) చూచి; నీ చందంబు+కాక+ఉన్న= నీవలె ఉండకపోవటంతో; ఆకులతన్‌+పొందెడున్‌= కలతపడతాడు; అప్టు= 
అప్పుడు; మండపము= నర్తనశాల మండపం; సంక్షోభింపంగాన్‌= చలించేటట్టు; కడు+అలుకన్‌= మిక్కిలి కోపంతో; కోలన్‌= పెద్ద 
కర్రతో; బెబ్బులిన్‌= పెద్దపులిని; |వ్రేచిన+అటులు= కొట్టినట్టు; ఉ(గ్ర+ఆకారము= మిక్కిలి కోపంతోడి భయంకరమైన రూపం; 
ఏపారంగన్‌= అతిశయించగా; ఏతున్‌= బాధిస్తాను. 


తాత్సర్యం: ఆ కీచకుడు మదనావేశంతో వచ్చి నిశ్చలంగా ఉండే నన్ను తడవిచూచి, నీవు కాకపోవటం తెలిసికొని 
కలత చెందుతాడు. అపుడు నేను కర్రతో కొట్టిన పెద్దపులి వలె తీవ్ర కోపంతో కూడిన భయంకర రూపంతో ఆ 
మండపమంతా సంక్షోభించేటట్టు విజృంభించి బాధిస్తాను. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. కీచకుడు భీముడిని తాకటం కోలతో కొట్టటంతోను, భీముడు - దానికి ప్రతిక్రియగా పెనుకోపంతో 
లేస్తున్న బెబ్బులితోనూ పోల్చబడ్డారు. బలియుడు, సొబగుడు అనే మాటలు కీచకుడిని వెక్కిరిస్తూ భీము డుపయోగించినవి. 
మొనగాడు, సోగ్గాడు అనే (గ్రామ్యాలకు సమానమైనవి. భావభవదర్పభ్రాంతుడై - అనే సమాసానికి శ్రేషార్థం చెప్పుకొనవచ్చును. 
భావమునుండి పుట్టిన గర్వం వలన కలిగిన మోహంతో - అని ఒక అర్థం. మన్మథ సంబంధమైన గర్వం వలన కలిగిన 
మోహంతో అని రెండో అర్థం చెప్పవచ్చును. (సంపా.) 


క ఎటి(గి పిటుసనిన వెస బై। కుటుకుదు సాకువము గాకి నొడిసిన భంగిన్‌ 

వెబిచటివం బొదువుదు. బటి । పలిసేయుదు నీదు పూన్మి పారం బెయిదన్‌. 282 
ప్రతిపదార్థం: ఎజింగి= (అసలు సంగతి) తెలిసికొని; పిటు+చనినన్‌= వెనుకాడితే; వెసన్‌= వెంటనే; సాళువము= డేగ; కాకిన్‌= 
కాకిని; ఒడిసిన భంగిన్‌= ఒడుపుగా పట్టుకొన్నట్టు; ఫైకిన్‌+ఉణుకుదున్‌= పైకి దూకుతాను; వెణు, చజవన్‌= భయం వ్యాపించేటట్టు; 
పొదువుదున్‌= ఆక్రమించి పట్టుకొంటాను; నీదుపూన్కి= (ద్రౌపది ప్రయత్నం (కోర్కె); పారంబు+ఎయిదన్‌= తుదముట్టగా; 
పటిపరి+చేయుదున్‌= పీడిస్తాను. 
తాత్సర్యం: కీచకుడు నన్ను గుర్తించి వెనుకడుగు వేస్తే వాడిమీది కెగబడి డేగ కాకిని ఒడిచిపట్టుకొన్నట్టుగా వాడిని 
పట్టుకొంటాను. నీ కసి తీరేటట్టు వాడిని పీడించి నుగ్గునుగ్గు చేస్తాను. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. నాదు బాహుబలమునకు మాటుకొన(జాలు । భుజబలంబుగలిగి పోక చిక్కం 
బెనంగి నన్ను గొంత కినియింప నోపెడు । చందమైన వినుము సరసిజాక్షి! 283 
ప్రతిపదార్థం: సరసిజ+అక్షి!= పద్మాక్షీ-ద్రౌపదీ!; నాదు బాహు బలమునకున్‌= నాయొక్క (భీముడి) భుజశక్తికి; మాలుకొనన్‌+చాలు= 


ఎదుర్కొనే సమర్థమైన; భుజబలంబు+కలిగి= భుజశక్తి కలిగి; పోక= పారిపోవక; చిక్కన్‌+పెనంగి= గట్టిగా పెనగులాడి; నన్నున్‌= 
నన్ను (భీముడిని); కొంత= కొంచెం; కినియింపన్‌+ఓపెడు= కోపింపజేసే; చందము+ఐనన్‌= విధమైతే; వినుము. 


తాత్సర్యం: ద్రౌపదీ! కీచకుడు నాతో యుద్దం చేయగల శక్తిగలవాడై, వెనుకాడక ఎదిరించి గట్టిగా పెనగులాడి నన్ను 
కోపింపజేస్తే ఏమవుతుందో వినుము. 
విశేషం: జరుగబోయే ప్రతివ్యూహం ఎట్లా ఉంటుందో ముందుగా చెప్పుతున్నాడు. చదరంగంలో పావులు కదిలించి రాజుయొక్క 


ఆట కట్టించటంవంటిదే ఎదుటివాడి బలాన్ని అంచనా వేయటం. భీముడు ద్రౌపదికి నమ్మకం కలిగించటానికే ఈ మాటలు 
అంటున్నాడు. 


మ. అవనీచక్రము సంచలింపంగ, దివం బల్లాడ, నాశాచయం 
బవధూతంబుగ, గోత్రశైలనికరం బాకంపముం బొంద, న 
రవముల్‌ ఘూరనమొందం, గోధము గృతార్థత్వంబు నొందించి, చి 
ణ ణ ఎస థ 
త్రవధప్రాఢి వహించి సూతునకు రౌద్రం బేర్వడం జూపుదున్‌.” 284 


ప్రతిపదార్థం: అవనీచక్రము= చక్రమువంటి భూమి; సంచలింపంగన్‌= మిగుల కదిలేటట్టు; దివంబు= ఆకాశం; అల్లాడన్‌= 
దద్దరిల్లగా; ఆశాచయంబు= దిక్కుల సముదాయం; అవధూతంబుగన్‌= కొట్టుకొనిపోయే రీతిగా; గోత్రళైల; నికరంబు= కులపర్వతాల 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 301 
సమూహం; ఆకంపమున్‌+పొందన్‌= బాగా వణకగా; అర్లవముల్‌= సముద్రాలు; ఘూర్లనము+ఒందన్‌= తిరుగుడుపడి కలత 
చెందగా; (క్రోధము= కోపం; కృతార్థత్వంబున్‌+ఒందించి= సఫలమయ్యేటట్టు; చిత్రవధ ప్రాఢిన్‌= చిత్రహింస చేసే నేర్చరితనంతో; 
సూతునకున్‌= కీచకుడికి; రౌద్రంబు= రుద్రభావం, రౌద్ర రసస్ఫూర్తితో కూడిన (క్రౌర్యం; ఏర్పడన్‌= స్పష్టంగా; చూపుదున్‌= 
చూపిస్తాను. 


తాత్సర్యం: భూ మండలం కంపించగా, ఆకాశం అల్లల్లాడగా, దిక్కులు పిక్కటిల్లగా, కుల పర్వతాలు వణకగా; 


సముద్రాలు కల్లోలితం కాగా; నా (క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి, నా రౌద్రరూపాన్ని 
ఆ కీచకుడికి ప్రత్యక్షం చేస్తాను. 


విశేషం: అలం: అతిశయోక్తి క్రోధము కృతార్థత్వం పొందటమంటే రౌద్రంగా మారటం, ఎదుటివారికి (ప్రాణహాని, కరుణం 
కలిగించటం. రౌద్రం అంటే రుద్రభావం, రుద్రుడు కోపిస్తే జగత్రళయం సంభవించటం కవిసమయం. దానిని తాను తన 
రౌద్రం వలన కల్పించి కీచకుడికి ప్రళయాన్ని సృష్టిస్తానని రౌద్రోద్రేకంతో భీముడు పలికాడు. (సంపా.) 


వ. అనినం బాంచాలి సంచలితస్వాంతయై, నిజాంతర్గతంబున 'నితని తీవ్రక్రోధంబు గుప్తసాధనంబునకు 
బాధకంబగు' నని బోధింపం దలంచి యిట్లనియె. 285 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలి= (ద్రౌపది; సంచలితస్వాంత+ఐ= చలించిన మనస్సు గలదై; నిజ+అంతర్గతంబునన్‌=తన 
మనస్సులో; ఇతని= భీముడియొక్క; తీవ్రక్రోధంబు= అధికమైన కోపం; గుప్తసాధనంబునకున్‌= అజ్ఞాతవాస రహస్యస్థితికి; 
బాధకంబు+అగున్‌+అని= భంగకరమవుతుందని; బోధింపన్‌+తలంచి= చెప్పాలి అనుకొని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్సర్యం: భీము డిట్లా మాట్లాడేసరికి ద్రౌపది మనసులో ఉలిక్కిపడింది. భీముడి తీవ్రకోపావేశం తమ అజ్ఞాతవాసానికి 
భంగకరమవుతుందని ఆయనకు తెలిసేటట్టు చెప్పాలని ఇట్టా అన్నది. 


ఉ.  'ఒవ్వనివారు నవ్వ, మహిమోదధి ధర్మసుతుండు దీనికిన్‌ 

నెవ్వగంబొంద, భూజనులు నింద యొనర్వంగ నే నొనర్షు నీ 

చివ్వకు నీవు నల్క్మమెయిం జేసిన యాపని గూఢవృత్తికిన్‌ 

దవ్వగునేని నా యభిమతం బొడ( గూడియు నిష్పలంబగున్‌ 286 
ప్రతిపదార్థం: ఒవ్వనివారు= శత్రువులు; నవ్వన్‌= నవ్వేటట్టు; మహిమ+ఉదధి= గొప్పతనంలో సముద్రుడి వంటివాడు; 
ధర్మసుతుండు= ధర్మరాజు; దీనికిన్‌= ఈ పనికి; నెజ+వగన్‌+పొందన్‌= ఎంతో బాధపడేటట్టు; భూజనులు= లోకులు; నింద+ 
ఒనర్పంగన్‌= తిట్టేటట్టు; నేను+ఒనర్చు= నేను చేసే; ఈ చివ్వకున్‌= ఈ తగాదాకు; నీవు అల్కమెయిన్‌+చేసిన= నీవు కోపంతో 
చేసినట్లైతే; ఆ పని= ఆ విధంగా రౌద్రాన్ని లోక ప్రళయంగా (ప్రదర్శించడం; గూఢవృత్తికిన్‌= రహస్య వర్తనానికి; దవ్వు+అగునేని= 
దూరమైతే; నా అభిమతంబు= నా కోరిక; ఒడంగూడియున్‌= నెరవేరికూడా; నిపష్పలంబు+అగున్‌= నిష్ట్రయోజనం జౌతుంది. 
తాత్సర్యం: “మనమంటే పడనివారంతా నవ్వేటట్టు, ధర్మరాజుకు అధిక దుఃఖం కలిగేటట్టు, లోకనింద సంభవించేటట్టు, 
ఈ కలహంలో నీవు పెనుకోపంతో రహస్యం చెడగొడితే నా కోర్కె తీరినా చివరకు ఫలితం శూన్యమే బౌతుంది. 


విశేషం: అజ్ఞాతవాసం భీముడి రౌద్రోద్రేకం వలన భగ్నం కాకూడదనీ, అంతటి రౌద్రంతో సాధించే కార్యం కూడా గుట్టుగా 
సాగాలనీ (ద్రౌపది హెచ్చరించింది. 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. కావున వంచన బాహిర । పోవక యుండంగ మన రిపుం బరిమార్చం 

గావచ్చునేని నట్టిద । నా వల; పటుగాక తక్కినను వలదు సుమీ! 287 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; వంచన= మోసం; బాహిరపోవక+ఉండంగన్‌= బయల్పడకుండా; మన రిపున్‌= మన శత్రువును; 
పరిమార్సంగాన్‌ వచ్చునేనిన్‌= చంపటానికి వీలైతే; అట్టిది+అ= అట్లాంటిదే; నా వలపు= నా అభిమతం; అటు+కాక తక్కినను= 
అట్లా కాకపోతే; వలదు సుమీ!= ఈ యత్నం వద్దు సుమా! 
తాత్సర్యం: మన అజ్ఞాతవాసం బహిరంగం కాకుండా మన శత్రువును చంపగలగాలి. అదే నా అభిమతం, అట్లా 
కాకపోతే ఈ ప్రయత్నమే వద్దు.” 

లు 


వ. అనిన విని ద్రుపదనందనకుం బాండునందనుం డిట్లనియె. 288 
తాత్పర్యం: ఆ మాటలు విని ద్రౌపదితో భీము డిట్టా అన్నాడు. 


చ. 'మదమునం గీచకాగ్రజుండు మార్మొని నిల్చిన వీక మైమెయిం 

గదిసితి మేని నప్పుడు ప్రకాశరహస్యవిభేదబుద్ది నా 

ను య 

కొదవునె? యైన నేందలంచి యోపినభంగి నిగూఢవృత్తిమైం 

బదిలము గల్లి తిన్నని యుపాయమునం దెగంజూతు నాతనిన్‌.' 289 
ప్రతిపదార్థం: కీచక+అగ్రజుండు= కీచకుల అన్న అయిన సింహబలుడు; మదమునన్‌= గర్వంతో; మార్కొని నిల్చినన్‌= ఎదిరించి 
నిలబడితే; వీ(కన్‌= పరాక్రమంతో; మై మెయిన్‌= అనాయాసంగా; కదిసితిమి+ఏనిన్‌= కలియబడితే; అప్పుడు= ఆ సమయంలో; 
ప్రకాశ, రహస్య విభేదబుద్ది= (ప్రకాశానికీ, రహస్యానికీ కల తేడాను పాటించే తెలివి; నాకున్‌+ఒదవునె?= నాకు కలుగుతుందా?; 
ఐనన్‌= ఐనా; నేన్‌+తల(చి= నేను ఆలోచించి; ఓపినభంగిన్‌= నా శక్తికొద్దీ; నిగూఢవృత్తిమైన్‌= రహస్యమైన పద్దతిలో; పదిలము, 
కల్లి= జాగ్రత్తతో; తిన్నని+ఉపాయమునన్‌= సవ్యమైన ఉపాయంతో; అతనిన్‌= కీచకుడిని; తెగన్‌+చూతున్‌= చంప యత్నిస్తాను. 


తాత్పర్యం: 'కీవకుడు మదించి ఎదిరించి నిలబడితే, అపుడు పరాక్రమించి అనాయాసంగా కలియబడితే, ఇది 
రహస్యంగా చేయాలి. ఇది ప్రకాశంగా చేయాలి - అనే విచక్షణ ఆ సమయంలో నా కెట్టా ఉంటుంది? అయినా, నీవు 
చెప్పిన విషయం మనసులో ఉంచుకొని ఓపినంతవరకు రహస్య పద్దతిని భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో 
కీచకుడిని చంప యత్నిస్తాను. 


విశేషం: ద్రౌపది హెచ్చరిక భీముడి ఆవేశప్రవృత్తిలో కూడా మరచిపోలేని ఒక జా(గ్రత్తను కలిగించింది. ఉపాయం సిద్దించినా 
అపాయం కలుగకుండా వారించే ప్రయత్నం చేస్తేనే ఫలసిద్ధి కలిగేది. కార్యసాధనలో దేహశక్తి కంటె బుద్ధికుశలత ముఖ్యం.(సంపా.) 


క. అనవుడు “జయలక్ష్మిం జే, కొను’ మని దీవించి, 'యింతకుం గేకయ నం 
దన నన్ను దడవుం దదయం । జన దియ్యెడ'నని లతాంగి చనియెం బ్రీతిన్‌. 290 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; జయలక్ష్మిన్‌= విజయమనే సంపదను; చేకొనుము+అని= పొందుమని; దీవించి= ఆశీర్వదించి; 
ఇంతకున్‌= ఇప్పటికే; కేకయనందన= సుదేష్ట; నన్నున్‌= నన్ను; తడవున్‌= వెదకుతూ ఉంటుంది; ఈ+ఎడన్‌= ఇక్కడ; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 303 
తడయన్‌+చనదు= ఆలస్యం చేయడం మంచిది కాదు; అని= అని పలికి; లతాంగి= తీగవంటి శరీరంగల ద్రౌపది; ప్రీతిన్‌+చనియెన్‌= 
సంతృప్తితో వెల్లింది. 


తాత్సర్యం: ఆ మాటలు విని 'జయలక్ష్మిని పొందు” మని భీముడికి (ద్రౌపది శుభాకాంక్షలు తెలిపింది. “ఇప్పటికే సుదేష్ష 
నాకొరకు వెదకుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు” అని అంటూ (ద్రౌపది సంతృప్తితో 
వెళ్ళిపోయింది. 


విశేషం: యుద్దానికి వెళ్ళే భర్తలను వీరవనితలు 'విజయో౭స్తు' అని దీవిస్తారు కాని పాదాభివందనాలు చేయరు. అది యుద్ద 
మర్యాద. విజయం తథ్యమని నిశ్చయం ఏర్పడిన తర్వాత [ద్రౌపది హృదయంలో ఒక సంతృప్తి ఏర్పడింది. భార్య దీవెన భర్తకు 
విజయ సూచన! (సంపా.) 


వ. మారుతసుతుండును గృతనిశ్చయుండై యుండె; నటం గీచకుండు కందర్పదర్పగోచరుండై పరిజనంబుల 
వంచించి యేకాంతస్థలంబున. 291 
ప్రతిపదార్థం: మారుత సుతుండును= వాయుతనయుడు భీముడు కూడా; కృతనిశ్చయుండు+ఐ= కార్యం సాధించాలి అని 
చేయబడిన నిర్ణ్మయంకలవాడైై, (మనసులో గట్టిగా సంకల్పించుకొని అని భావం); ఉండెన్‌= ఉన్నాడు; అటన్‌= అక్కడ; కీచకుండు; 
కందర్ప, దర్ప, గోచరుండు+ఐ= మన్మథుడి గర్వానికి (మదనతాపానికి) గురి అయినవాడై; పరిజనంబులన్‌= పరివారాలను; 
వంచించి= కంటబడకుండా; ఏకాంత స్థలంబునన్‌= ఒంటరి (ప్రదేశంలో. 
తాత్సర్యం: ఇక్కడ భీముడు కూడా స్టిరనిశ్చయంతో ఉన్నాడు. అక్కడ కీచకుడు మదనతాపానికి గురిఅయి సేవకుల 
కళ్ళు గప్పి ఒంటరి (ప్రదేశానికి చేరి (తరువాతి పద్యంతో అన్వయం.) 


కీచకు(డు ద్రాపదియందలి మోహంబున( బరితాపంబు నొందుట 
(ఇది మూలమునందు లేదు) 


(ఈక 


వామాక్షి రుచిర లావణ్యంబు భావించు(। దన్వంగి రూపు చిత్తమున నిలుపు, 
గంబుకంధరచెన్ను కైవడి తలపోయు । నంగన సౌకుమార్యము. దలంచు, 
భామిని సహజ విభ్రమ మెద. గీలించు(। బడంతి చెయ్వులు మది. బట్టుకొలుపు, 
మానిని గరువంపు మాటపొం దూహించు । దళతాబ్దముఖీ తిన్నదనము మెచ్చు, 


తే. నడరి కోర్కులు చిట్టుముజ్టాడ వెడంగు । పడిన యుల్లంబు పట్టున బజుపం దనకు 
వశముగాకున్న నెంతయు వంత(బొందు(।, జింత యెసకంబు వడిగొని చిక్కువజుప. 292 


(ప్రతిపదార్థం: వామాక్షి= అందమైన కన్నులుగల (ద్రాపదియొక్క; రుచిరలావణ్యంబు= కాంతిమంతమైన మేని నిగనిగను; 
భావించున్‌= మరల మరల తలుస్తాడు; తన్వంగిరూపు= సన్నని మేనుగల (ద్రౌపది ఆకారాన్ని; చిత్తమునన్‌+నిలుపు= మనస్సులో 
పదిల పరచుకొంటాడు; కంబుకంధర= శంఖంవంటి కంఠం కల ద్రౌపదియొక్క; చెన్నుకైవడి= అందాల తీరును; తలపోయున్‌= 
ఆలోచిస్తాడు; అంగన= అందమైన ద్రౌపది యొక్క; అంగన= ఆ స్రీయొక్క; సౌకుమార్యమున్‌= కోమలత్వమును; తలంచున్‌= 
భావిస్తాడు, స్మరిస్తాడు; భామిని= ఆ మగువయొక్క; సహజ విభ్రమము= సహజమైన విలాసాన్ని; ఎదన్‌+కీలించున్‌= మనస్సుతో 
హత్తుకొంటాడు; పడంతి= యువతి అయిన ద్రౌపదియొక్క; చెయ్వులు= చేష్టలు; మదిన్‌= మనస్సులో; పట్టుకొలుపున్‌= 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిలుపుకొంటాడు; మానిని= అభిమానవతి అయిన (ద్రౌపది యొక్క; గరువము+మాటపొందు= గడుసరి మాటల పొందిక; 
ఊహించున్‌= భావిస్తాడు; దళిత+అబ్బముఖి= వికసించిన పద్మంవంటి ముఖం కల ద్రౌపది యొక్క; తిన్నందనమున్‌= చక్కదనాన్ని; 
మెచ్చున్‌= మెచ్చుకొంటాడు; అడరి= అతిశయించి; కోర్కులు= ఆశలు; చిబ్హుముయ్టు+ఆడన్‌= తొందరపెట్టగా; వెడంగు పడిన= 
కలత పడిన; ఉల్లంబు= మనస్సును; పట్టునన్‌+పటుపన్‌= కుదుటపరచుకొనటానికి; తనకున్‌= కీచకుడికి; వశము+కాక+ ఉన్నన్‌= 
సాధ్యపడకపోవటం వలన; ఎంతయున్‌= మిక్కిలి; చింత= విచారం; ఎసకంబు= అధికమై; వడిగొని= త్వరపడి; చిక్కు+పణుపన్‌= 
చిరాకు పెట్టగా; వంతన్‌+పొందున్‌= బాధపడతాడు. 


తాత్సర్యం: కీచకుడు అందమైన కన్నులుగల (ద్రౌపది మేని నిగనిగలను మరీ మరీ తలంచేవాడు. సన్నని ఆమె 
అందమైన రూపాన్ని మనసులో నిలుపుకొనేవాడు. శంఖం వంటి కంఠం గల ఆమె అందాల తీరును మనసులో 
తలపోసేవాడు. అందమైన శరీరంగల ఆమె కోమలత్యాన్ని భావించేవాడు. ఒయ్యారి అయిన ఆమె శరీర విలాసాలను 
మనసుకు హత్తుకొనేవాడు. ప్రొఢురాలైన (ద్రౌపది చేష్టలను హృదయంలో గట్టిగా నిలుపుకొనేవాడు; అభిమానవతి అయిన 
ఆమె గడుసరి మాటల పొందికలోని (అంతరార్జాలను) ఊహించేవాడు. వికసించిన పద్మం వలె ఉన్న ఆమె ముఖంలోని 
చక్కదనాన్ని 'ప్రశంసించేవాడు. ఈ విధంగా కోర్కెలు అతిశయించి తొందరపెట్టగా (సందడించగా) కలతపడిన 
మనస్సును కుదుటపరచుకొనలేకపోవటంతో చింత పెచ్చుపెరగగా వ్యాకులపడుతూ ఎంతో విరహబాధ పొందాడు. 


విశేషం: అమూలకంగా వర్షించిన కీచకుడి విరహ వర్షన తెలుగు సాహిత్యంలోనే ఒక శృంగార నాయకుడి దశవిధ కామావస్థల 
ఆలంకారిక వర్షనకు దారులు వేసింది. నాయిక అంగీకారం తెలిపింది. “అభిలాష ఫలసిద్ది కొరకు అ(ర్రులు చాస్తున్నది. అభిలాష 
దశవిధ కామావస్థలలో మొదటిది. “వ్యవసాయా త్సమారబ్దః సంకల్పేచ్చా సముద్బవః | సమాగమో పాయకృతః సో౭_ భిలాషః 
ప్రకీర్తితః॥” 'నాట్యశా(స్తమ్‌. 12-173. తాను కామించిన యువతిని గురించిన పర్యాలోచనతో కూడిన జ్ఞానంతో (ప్రారంభమై, 
సంకల్పపూర్వకమైన ఇచ్చచేత ఉద్రిక్తమై, సమాగమోపాయాన్ని అన్వేషించటం వరకు సాగే మానసికావస్థ అభిలాష తిక్కన ఈ 
అవస్థను సమ(గ్రంగా వర్లించాడు ఈ ఘట్టంలో. 


ఈ పద్యంలో సైరంధ్రి రూపవైభవాన్ని కీచకుడు దర్శించి మనస్సులో పర్యాలోచనం చేస్తున్న దశ వ్యక్తమౌతున్నది. ఇవి 
మూడంచెలుగా చెప్పబడుతున్నాయి. అవి: రూపం-గుణం-పర్యాలోచన విధానం. వాటి వర్షన విధానం. 


1. రూపం - వామాక్షి ; గుణం - లావణ్యం ; పర్యాలోచనం - భావించడం. 


రూపం - తన్వంగి ; గుణం - రూపు ; పర్యాలోచనం - చిత్తమున నిలపటం. 


ర్స్‌ 
ల 
లో 
' 


కంబుకంధర ; గుణం - చెన్నుకైవడి ; పర్యాలోచనం - తలపోయటం. 

రూపం - అంగన ; గుణం - సౌకుమార్యం ; పర్యాలోచనం - తలంచటం. 

భామిని ; గుణం - సహజవిభ్రమం ; పర్యాలోచనం - ఎదంీలించటం. 

రూపం - పడతి ; గుణం - చెయ్వులు ; పర్యాలోచనం - మదిం బట్టుకొలుపటం. 

రూపం - మానిని ; గుణం - గరువంపు మాటల పొందు ; పర్యాలోచనం - ఊహించటం. 


00 మ రాలా జరు గై 
బా 
(©) 
' 


రూపం - దళితాబ్దముఖి ; గుణం - తిన్నదనం ; పర్యాలోచనం - మెచ్చుకొనటం. 


అష్టవిధ రూపగుణ పర్యాలోచనల వలన మనసులో సందడించే కోర్కెలను కీచకు(డు నిలువరించుకొనలేకపోవటం అభిలాషలో 
ఇచ్చ అనే అంతర్దశ. చింత పెచ్చుపెరగటం వలన వ్యాకులపడటం ఉత్కంఠ అనే అంతర్దశ. ఎంతో వంత పొందటం సంకల్పదశలోని 
భాగం. తిక్కన కీచకుడి విరహవర్షనం ఎంత రసోద్విగ్నమో, అంత శా(స్రోక్తంగా ఉండటం విశేషం. (సంపా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 305 

చ. తలరు, నలందురున్‌, నవయుం దాపభరంబున వెచ్చనూర్లు, మే 

నలయంగ నొల్లంబోవు, వెగడందు. గలంగుం బరిభ్రమించుం గొం 

దలపడు6 దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు, వి 

చ్చలవిడి( బేర్చు, నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్‌. 293 
ప్రతిపదార్థం: తలరున్‌= తొందరపడతాడు; అలందురున్‌= దుఃఖిస్తాడు; నవయున్‌= కృశిస్తాడు; తాపభరంబునన్‌= మన్మథ 
సంబంధమైన తాపాధిక్యంతో; వెచ్చన్‌+ఊర్చున్‌= వేడినిట్టూర్పులు విడుస్తుంటాడు; మేన్‌+అలయంగన్‌= శరీరం అలసిపోతే; 
ఒల్లన్‌+పోవున్‌= మూర్చపోతాడు; వెగడు+అందున్‌= భయపడతాడు; కలంగున్‌= కలత పడతాడు; పరిభ్రమించున్‌= తిరుగుతాడు; 
కొందలపడున్‌= సంక్షోభాన్ని ప్రకటిస్తాడు; తల్లడంబు= కలత; అడరి= ఎక్కువై; ధైర్యము+తూలినన్‌= ధైర్యం నశించగా; బెగ్గడిల్లున్‌= 
భయపడతాడు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; పేర్చున్‌= రేగిపోతాడు; నెజ+వగల సందడిన్‌= మదనతాపం వలని బాధలు ఎక్కువకాగా; 
డెందము, కంది= మనస్సు బాధపడి తపించి; చేడ్పడున్‌= బాధతో చలించిపోతాడు. 


తాత్పర్యం: కీచకుడు సైరంధ్రితోడి విరహవేదనలో వివిధ మదన వికారాలను (ప్రకటించాడు. త్వరపడతాడు, 
దుఃఖిస్తాడు, కృశిస్తాడు, మన్మథతాపంతో నిట్టూరుస్తాడు, శరీరం అలసిపోతే మూర్చపోతాడు, భయపడతాడు, 
కలతపడతాడు, అటూ ఇటూ తిరుగాడుతాడు, క్లోభిస్తాడు, గుండెదడ ఎక్కువై భయపడతాడు, కట్టడ లేకుండా 
రెచ్చిపోతాడు, విరహతాపం వలన మనస్సు బాధపడి కంపించిపోతాడు. 


విశేషం: విరహ వేదన అధికమైనప్పుడు కాముకుడు (ప్రదర్శించే చేష్ట లివి. ఇవి మానసిక వికారాలకు వ్యంజకాలు. ఇన్ని భావాలకు, 
అవస్థలకు సంబంధించిన పరిభాషాపదాలను చాలావరకు తెలుగు పదాలలో చెప్పి తిక్కన అర్థవ్యక్తిని ప్రదర్శించటం తెలుగు 
భాషాశక్తిని ప్రవచించటం. (సంపా.) 


వ. ఇవ్విధంబున మదనవేదనా దూయమాన మానసుం డగుచు నిట్లని వితర్మించు. 294 
ప్రతిపదార్థం: ఈ విధంగా మన్మథబాధచే తపిస్తున్న మనస్సుగల కీచకుడు తన మనస్సులో ఇట్లా ఆలోచించసాగాడు. 


సీ, “పడంతి నన్నూటిడ( బలికిన భంగిన । నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ! 
వచ్చి తొల్లిటియట్ల వడి. ద్రోచిపోవక । పొల(తి యింపెసలార( బొందునొక్కొ! 
తలపో(త( గలిగి యమ్మెలంత వచ్చుటకు నొం । డొక వింత పుట్టకయుండునొక్కొ! 
గంధర్వ లేవురు గలరని చెప్పె న । న్నెలంతుక మాటలు నిక్కమొక్కొ! 


తే.  తెటివ చిడిముడిపాటు సుదేష్ట యెటింగి | వేడ్క: బనిపంచు టుడిగి రా విడుచునొక్కొ! 
మదనుం డింతికి నొజ్జయై మతకములును । నదను నెజింగించి నాకడ కనుచునొక్కొ! 295 


ప్రతిపదార్థం: పడంతి= ఆ వనిత; నన్నున్‌= (కీచకుడిని); ఊణుడన్‌+పలికిన భంగినన్‌= ఊరడిస్తూ మాట్టాడినట్టుగానే; ఇచ్చమైన్‌= 
ఇష్టపడి; ఇక్కకున్‌= సంకేతస్థలానికి; వచ్చును+ఒక్కొ!= వస్తుందా?; వచ్చి; తొల్లిటి+అట్టు+అ= ఇంతకుముందు వలెనే; 
వడిన్‌+(త్రోచిపోవక= వేగంగా త్రోసివేసిపోక; పొలంతి= ఆ (స్తీ; ఇంపు+ఎసలారన్‌= ప్రీతి అతిశయించగా; పొందున్‌+ఒక్కొ= నన్ను 
కూడుతుందా?; తలపోంత+కలిగి= మనసుపడి; ఆ+మెలంతవచ్చుటకున్‌= ఆ వనిత రావటానికి; ఒండొకవింత= మరొక 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆశ్చర్యకరమైన విషయం; పుట్టక+ఉండును+ఒక్కొ!= పుట్టకుండా ఉంటుందా!; గంధర్వులు+ఏవురు= ఐదుగురు గంధర్వులు 
భర్తలుగా; కలరు+అని చెప్పెన్‌= ఉన్నారని చెప్పింది; ఆ+నెలంతుకమాటలు= ఆ వనిత మాటలు; నిక్కము+ఒక్కొ?= నిజమా?; 
తెజవ= ఆ వనిత యొక్క; చిడిముడిపాటు= తొట్రుపాటు; సుదేష్ణ+ఎటింగి= సుదేష తెలిసికొని; వేడ్కన్‌+పని+పంచుట+ఉడిగి= 
వేడుకగా పరిచర్యలకు పంపటం మాని; రాన్‌+విడుచున్‌+ఒక్కొ!= రావటానికి అంగీకరిస్తుందా?; మదనుండు= మన్మథుడు; 
ఇంతికిన్‌= ఆమెకు; ఒజ్జ+ఐ= గురువై; మతకములునున్‌= విలాసాలున్నూ, మాయలున్నూ; అదనున్‌= సమయం; ఎటింగించి= 
తెలిపి; నా కడకున్‌= నా వద్దకు; అనుచున్‌+ఒక్కొ!= పంపుతాడా? 


తాత్సర్యం: 'ఆ వనిత నన్ను అనునయిస్తూ మాట్లాడిన విధంగానే ఇష్టపడి సంకేతస్థలానికి నిజంగా వస్తుందా? వచ్చినా 
ఇంతకుముందు వలె విదిలించిపోకుండా ఆమె ఆసక్తితో నన్ను పొందుతుందా? నన్ను గురించి ఆలోచిస్తూ రావటానికి 
బయలుదేరేలోగా ఆమెకు ఏదో వింత తలపు పుట్టకుండా ఉంటుందా? గంధర్వు లైదుగురు తనకు భర్తలుగా ఉన్నారని 
చెప్పిన ఆమె మాటలు నిజమై ఉండవచ్చునా? వలపువలన కలిగిన ఆమె తొట్రుపాటును గమనించి సుదేష్ష మరేదైనా 
పని చెప్పకుండా సంకేతస్థలానికి రావటానికి వీలు కలిగిస్తుందా? మన్మథుడే ఆమెకు గురువై ఇతరుల కన్నుగప్పే 
గుట్టుమట్టులూ, మాయమర్శ్మాలూ, వాటిని ఆయా సమయాలలో ప్రయోగించే నేర్పులూ తెలియజెప్పి (స్పురింపజేసి) 


నా దగ్గరికి పంపుతాడా? 


విశేషం: అలం: అంత్యానుప్రాసం. దశవిధ కామావస్థలలో “చింత” రెండవది. ఆ అవస్థను ఈ పద్యంలో తిక్కన (క్రమంగా 
విస్తరించి రచించాడు. ఏ ఉపాయంతో ప్రియాసంగమం జరుగుతుందో అని స్వయంగాగానీ, నర్మసచివాదులతోగాని చేసే 
ఆలోచన చింత, కొందరు చింతను - చింత, చింతనం, విచింతనం అని మూడు రకాలుగా చెప్పుతారు. సైరంధ్రి అన్నమాట 
ప్రకారం తనకొరకు సంకేతస్థలానికి చెప్పిన సమయంలో చెప్పినట్లు వస్తుందా? - అని కీచకుడు శంకిస్తున్నాడు ఇక్కడ, అకస్మాత్తుగా 
ఆమెలో వచ్చిన పరిణామానికి తట్టుకొనలేని కీచకుడు చింతించటంలో శంకించటాన్ని మొదట వర్లించటం జాచిత్యం. ఇది 
విచింతనంలో ఒక భాగం. అన్నీ సవ్యంగా నడవాలనే ఆతురతలో అట్టా నడుస్తాయా? అనే అనుమానం ఈ శంకావస్థకు 
మూలం. అందులో కూడా ఒక (క్రమాన్ని పాటించి భావించటం జరిగింది. ఆమె కోర్కెతో సుముఖత (ప్రకటించింది - అది 
నిజమైన కోర్కెఅయి సంకేతస్థలానికి రావాలని కోరిక. వలపు నిజమైతే వస్తుంది. కాకపోతే రాదు. ఇది శంక. ఈ శంక విరహవేదనను 
తీవ్రతరం చేస్తుంది. వచ్చినా ఇదివరకువలె తనను (త్రోసివేయక తన సామీప్యాన్ని, సంగమాన్ని అంగీకరిస్తుందో లేదో అని మరొక 
శంక. ఆమెకు కూడా వలపు చింత కలిగి, వేదనపడుతూ, తన వద్దకు రావాలని తొందరపడుతూ ఉంటే, ఏదైనా తెలియని ఒక 
అద్భుతం జరిగి రాలేకపోతుందేమో! అయిదుగురు భర్తలున్నారనీ. నా రామెను రక్షిస్తుంటారనీ చెప్పిన మాట నిజమా? అబద్దమా? 
అని శంక కలిగింది. వస్తే వాళ్ళకు తెలిసేటట్టు వస్తుందా, రహస్యంగా వస్తుందా? అంతుపట్టని అనుమానం. ఒకవేళ ఆమె 
వలపుతీవ్రత వలన తొట్రుపాటు పడుతుంటే గుర్తించి సుదేస్ల అడ్డుపని కల్పించి పంపదేమో! అని శంకించి, శంకించి, చివరకు 
అడ్డంకుల నన్నింటినీ అధిరోహించగలిగే నేర్పునూ, చేర్పునూ ఆమెకు మన్మథుడే స్వయంగా సమకూర్చాలని ఆశించాడు. ఈ 
పద్యంలో అయిదురకాల శంకలను కీచకుడు వ్యక్తం చేశాడు. అవి వరుసగా- ఆమె నిజంగా తనను కోరుతున్నదా? పొందుకు 
సిద్దమవుతున్నదా? వేరే ఏవైనా ఆలోచనలున్నాయా? చింతకు, తరువాతి రెండూ చింతనకూ, అయిదవదీ, చివరిదీ అయిన 
ఆకాంక్ష విచింతనకూ నంబంధించి సాగటం - చింత అనే అవస్సను తిక్కన ఆవిష్కరించిన (క్రమం. పద్యరచనలో 
అంత్య(ప్రాసాలంకారం చింతావస్థలో కీచకుడి దశావిస్ఫూర్తిని లయాత్మకంగా పరితలకు స్ఫురింపజేసింది. (సంపా.) 


ఉ.  నిక్కను పోలె నప్పుడొక నేరిమిమై నను ద్రోచిపుచ్చంగా 
నక్కనులాక్షి పొందు దగ నాడి, తుదిన్‌ నిజమేది, నేంటి రే 
యిక్కకు రాక తక్కిన, సహించునె నన్‌ మరు? డట్టులైన నా 


కెక్కడిప్రాణ, మేటితను, వెయ్యది నిల్మడ, యేమిసేయుదున్‌? 296 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 307 
ప్రతిపదార్థం: నిక్కమపోలెన్‌= నిజమా అన్నట్టు; అప్పుడు+ఒకనేరిమిమైన్‌= అప్పుడు ఏదో ఒక నేర్పుతో; ననున్‌+(త్రోచిపుచ్చం 
గాన్‌= నన్ను నెట్టివేయగా; ఆ+కమల+అక్షి= పద్మాలవంటి కన్నులుగల ఆ సైరంధ్రి; పొందున్‌= కలయికను; తగన్‌+ఆడి= 
అనువుగా మాట్లాడి; తుదిన్‌= చివరకు; నిజము+ఏది= ఆ వాస్తవాన్ని కాదని; నే(టిరేయి= ఈనాటి రాత్రి; ఇక్కకున్‌= సంకేత 
స్థలానికి; రాకతక్కినన్‌= రాకపోతే; మరుండు= మదనుడు; నన్‌+సహించునె?= నన్ను ఓర్చుకొంటాడా?; అట్టులు+ఐనన్‌= అట్టాఐతే; 
నాకున్‌+ఎక్కడి ప్రాణము?= నా ప్రాణం నిలుస్తుందా?; ఏటి తనువు?= ఈ శరీరమెందుకు?; నిల్కడ ఏ+అది?= నిలుకడ 
ఎక్కడిది?; ఏమి+చేయుదున్‌= ఏమి చేసేది? 
తాత్సర్యం: తనకు ఇష్టం లేకున్నా, నన్ను నేర్పుతో త్రోసిపుచ్చటానికై నిజంగా పొందుకోరుతున్నట్లే సమయానుకూలంగా 
మాట్లాడి, ఆ కమలాక్షి నాతో పొందుకోరి అంత సహజంగా అనువుగా మాట్లాడి కూడా చివరకు ఈ నిజాన్ని కల్లజేసి 
నేటి రాత్రికి సంకేతస్థలానికి రాకుండా మానివేస్తే మన్మథుడు నన్ను సహిస్తాడా? సహించకపోతే ఇక నా ప్రాణాలు 
నిలుస్తాయా? ఇక ఈ తను వెందుకు? ఇక నాకు శాంతి ఎక్కడిది? ఆ పరిస్థితులలో ఇక నేనేమి చేసేది? 
నిశేషం: ఇందులో “అనుస్మృతి” అనే కామావస్థ్ర వర్షించబడింది. దేశ కాలాలను అనుసరించి పూర్వం అనుభూతాలైన విషయాలను 
మరల మరల తలచుకొనటం అనుస్కృతిగా సింగభూపాలుడు పేర్కొన్నాడు (చూడు: సాతికాభినయం: పి.యస్‌.ఆర్‌.అప్పారావు. 
పు.445). అప్పుడు త్రోచిపుచ్చింది ఇప్పుడు పొందు కోరుతున్నది సైరంధ్రి. ఇందులో రెండవది (ప్రస్తుత వాస్తవం. ఒకవేళ ఇది 
కూడా నిజం కాకపోతే దిక్కేమిటి? అని కీచకుడి '“అనుస్మృతి'. ధీరుడైతే విరహాన్ని అతి(క్రమిస్తాడు. కాముకుడైతే మరుని చేతిలో 
మరణంపాలౌతాడు. దశవిధ మన్మథావస్థలన్నీ అనుభవిస్తే చివరకు మిగిలేది మృత్యువే. దానిని కూడా స్మరిస్తూ కీచకుడు బెంబేలెత్తి 


పోతున్నాడు. ప్రియురాలు తనను వంచిస్తుందనే భావననే సహించలేకపోతున్నాడు. ఈ లక్షణమే దుష్టుడైన కీచకుడియందు 
కూడా శృంగారనాయక లక్షణాలను తలపింపచేస్తున్నది. (సంపా.) 


క. అట్టేల రాక తక్కుం? గట్టిడియే యా లతాంగి? కామాతురు నన్‌ 

బెట్టి యచట దానికి మన । సెట్టు నిలుచు? దగవు విడువ నెట్టులు నేర్లున్‌? 297 
ప్రతిపదార్థం: అట్టు+ఏల= అట్టా ఎందుకు; రాకతక్కున్‌= రాకుండా మానుతుంది? ఆ లతాంగి= ఆ వనిత; కట్టిడి+ఏ= అంత 
కఠినాత్మురాలా? నన్‌= నన్ను (కీచకుడిని); కామాతురున్‌= మదనావేశపరుడిగా; పెట్టి= ఉంచి; అచటన్‌= అక్కడ; దానికిన్‌= 
ఆమెకు; మనసు+ఎట్టునిలుచున్‌?= మనసు ఎట్టా నిలుస్తుంది?; తగవు విడువన్‌= ధర్మం వదలటానికి; ఎట్టులు నేర్చున్‌?= ఎట్టా 


చాలుతుంది? 


తాత్పర్యం: ఆ లతాంగి రాకుండా అట్టా ఎలా ఉంటుంది? అంత కఠినాత్మురాలా? న న్నిక్కడ ఇంత కామపరవశుడినిగా 
చేసి అక్కడ ఆమె నిబ్బరంగా ఉండటానికి మనసెట్ట్లా వస్తుంది? ఎంతైనా న్యాయం తప్పి ఎట్లా నడుస్తుంది? 
విశేషం: 'అనుస్మృతి' అనే కామావస్థలో 'వితర్కం' అనే భావం ఇందులో ఆవిష్కరించబడింది. తనవలెనే ఆమె కూడా విరహాన్ని 
పొందుతుందనీ, ఆమెలో కూడా అనుస్మృతి అనే అవస్థ కలుగుతుందనీ, అది విరహధర్మమనీ, ఆమె వచ్చి తీరుతుందనీ 
వితర్కించాడు కీచకుడు. (సంపా.) 
ఉ. దానికి నేటి నిక్కము? వృథా పరితాపముదక్కి, బాసమైం 

బూనికి డిగ్గంద్రావి, వెసంబోయెద నిప్పుడ; పోయి ముట్టి య 

బ్దానన బట్టి తెచ్చి హృదయం బలరంగ ననంగతంత్రవి 

ద్యా నిపుణత్వ మేర్చటిచెదం; బ్రమదాంబుధి నోలలార్డెదన్‌. 298 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: దానికిన్‌= ఆమెకు; ఏటి నిక్కము?= ఎక్కడి నిజాయితీ?; వృథా పరితాపము= ఫలితం లేని ఈ మనోవేదన; 

తక్కి= మాని; బాసమైన్‌= ఇచ్చినమాట మీది; పూనికి= ప్రయత్నం; డిగ్గన్‌+(త్రావి= దిగమింగి, వదిలిపెట్టి; ఇప్పుడు+అ= వెంటనే; 

వెసన్‌+పోయెదన్‌= వేగంగా వెళ్ళుతాను; పోయి= వెళ్ళి; ముట్టి= ఆక్రమించి; అబ్బ+ఆననన్‌= ఆ పద్మముఖిని; పట్టితెచ్చి= పట్టి 
స్‌ జ యట య 

తీసికొనివచ్చి; హృదయంబు+అలరంగన్‌= మనస్సు రంజిల్లేటట్సు; అనంగతం(త్ర విద్యానిపుణత్వము= మన్మథ (క్రియాకలాపంలో 

నేర్పరితనాన్ని; ఏర్పజీచెదన్‌= ప్రదర్శిస్తాను; ప్రమద+అంబుధిన్‌= సంతోష సము(ద్రంలో; ఓలలార్చెదన్‌= తేలియాడేటట్లు చేస్తాను. 


తాత్పర్యం: ఆమెకు నిజం పాటించాలన్న నియమం ఉన్నదా? అందుకే, ఈ వృథా విరహవేదనను వదలిపెట్టి, చేసిన 
బాసను దిగమింగి, ఇప్పుడే వేగంగా నేను వెళ్ళుతాను. వెళ్ళి ఆమెను ముట్టడించి పట్టి తీసికొని వస్తాను. మనసు 
రంజిల్లేటట్లు రతిక్రీడలలో నాకున్న పాండిత్యాన్నీ, నేర్పరితనాన్నీ ప్రదర్శించి చూపిస్తాను, సంతోషసాగరంలో ఓలలాడిస్తాను. 


విశేషం: 1. అలం: రూపకం. ప్రమదాంబుధిలో ఓలలాడటంలో ఆ అలంకారం ఉన్నది. 2. ఈ పద్యంలో 'ఉద్వేగం” అనేకామావస్థ 
వర్లించబడింది. “ఆసనే శయనే చాపి న తుష్యతి, న తిష్టతి | నిత్యమే వోత్సుకా చ స్యా దుద్వేగస్థానమాఢ్రితా॥” (నా.శా.12.181) 
ఆసన శయనాలలో సంతోషం కాని, నిలుకడకాని లేకపోవటం వలన ఉద్వేగంతో ప్రియురాలిని కలియాలనే ఉత్సుకత ప్రకటించటం 
ఉద్వేగం. సైరంధ్రిని వెంటనే పొందాలన్న ఉత్సుకత కీచకుడి కామభావోద్వేగాన్ని తెలుపుతున్నది. దాని కనుగుణంగా ఆలోచించటం 
ఇందులోని ప్రవృత్తి. సైరంధ్రి మాటమీద నిలబడుతుందని నమ్మితే ఉద్వేగానికి ఊపిరి లేదు. ఆ శంకతో మొదలై అనుకొన్న 
నియమాన్ని దిగమింగి (రసాత్మకమైన (క్రియ), ఆమెను శీఘ్రంగా పట్టి తెచ్చి రతిక్రీడలలో ముంచి తేల్చేంతవరకు ఊహించాడు 
కీచకుడు. అతడు దుర్పిదగ్గు డనటానికి ఇదొక ఉదాహరణ. అయినా, అతడి భావతీవ్రత శృంగారనాయకులకైతే ఒక అలంకారం 
కాకమానదు. అతడిని అట్లా (ప్రదర్శించటం కూడా తిక్కన సంకల్పం. (సంపా.) 


ఆ. అనుచు సంచలించు, నడియాస. గ్రమ్మటి । బాసం దలంచి ధృతికి( బట్టువెట్టు 
మరుని కోహటించి యురియాడు(, దుదిముట్టం। గాన నిశ్చయించు. గలంగు. దేటు. 299 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; అడియాసన్‌= తీరని ఆశగా; సంచలించున్‌= కంపించిపోతాడు; (క్రమ్మణన్‌= మళ్ళీ; 
బాసన్‌+తల(చి= ఆమె ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకొని; ధృతికిన్‌= ధైర్యానికి; పట్టు+పెట్టు= ఆధారం కలిగిస్తాడు; మరునికిన్‌= 
మన్మథుడికి; ఓహటించి= వెనుదీసి; ఉరి యాడున్‌= ఊగిసలాడతాడు; తుదిముట్టన్‌+కానన్‌= చివరివరకు చూడటానికి లేదా 
చనిపోయే యత్నం చేయటానికీ; నిశ్చయించున్‌= నిర్ణయిస్తాడు. కలంగున్‌= అంతలోనే కలత పడతాడు; తేజున్‌= అంతలోనే 
తేరుకొంటాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అనుకొంటూ తన ఆశలన్నీ అడియాస లైపోతాయేమో అని భావించి నిలువునా 
కంపించిపోయేవాడు. మళ్ళీ ఆమె ఇచ్చిన మాటను తలచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొనేవాడు. అయినా మన్మథుడు 
పెట్టే తొందరకు జంకి వెనుకకూ ముందుకూ ఊగిసలాడేవాడు. చివరివరకు ఏమి జరుగుతుందో చూద్దామనీ (చనిపోయే 
యత్నం చేద్దామనీ) నిశ్చయించుకొనేవాడు. అంతలోనే కలతపడేవాడు, వెంటనే తేరుకొనేవాడు. 


నిశేషం: ఉద్వేగంలోని చిత్తవైకల్యం ఈ పద్యంలో వర్ణితం. అనిశ్చిత చిత్తస్థితి వలన విరహదశలో కలిగే - సంచలించడం, ధైర్యం 
తెచ్చుకొనటం, ఊగిసలాడటం, తుదముట్ట చూడ నిశ్చయించటం, కలత పడటం, తేరుకొనటం - అనే మదన వికారాలను ఒక 
(క్రమ విన్యాస పద్దతిలో తిక్కన సంవిధానం చేయటం సులభంగా గమనించవచ్చును. (సంపా.) 


వ. మటియు నక్కోనులివలని ప్రేముడిం దగిలి. 300 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 309 


తాత్సర్యం: ఆ దద్రౌపదిపైని మోహంలో చిక్కుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, పొడసూపినట్లైన వడింబట్ట సమకట్టి। పరికించి కానక బమ్మరించు; 
మెల(గినయట్లైన బలికింప( దలంచి,ని। రూపించి లేమి నశ్రులు వహించు; 
గదిసినయట్లైనం గౌంగిలింపం గడంగి | యారసి బొంకైన నలంత నొందు; 
నొడంబద్దయట్లైన నడరి పైకొనంజూచి । చెన్న(టి యగుట నిశ్చేష్టం బొరయు; 


తే. లలిత వివిధ విహారంబులకు లతాంగి । యెలసి సొలసిన యట్లెన నెలమిC గలిసి 
యభిమతక్రీడ సలుపంగ నప్పళించి । వెదకి రిత్తబయల్‌ గని విహ్వలించు. 301 


ప్రతిపదార్థం: పొడసూపినట్టు+ఐనన్‌= కనబడినట్టుగా అనిపిస్తే వడిన్‌+పట్టన్‌ సమకట్టి= త్వరగా పట్టుకొనాలని ప్రయత్నించి; 
పరికించి= (ఆ తరువాత) పరిశీలించి చూచి; కానక= కనబడక; బమ్మరించున్‌= ఆశ్చర్యపోతాడు; మెలంగిన+అట్టు+ఐనన్‌= 
దగ్గరగా తిరుగుతున్నట్టు తోస్తే; పలికింపన్‌+*తలంచి= మాట్లాడించాలని అనుకొని; నిరూపించి= పరీక్షగా చూచి; లేమిన్‌= లేకపోవటం 
వలన; అ(శ్రులు వహించున్‌= కన్నీరు పెట్టుకొంటాడు; కదిసిన+అట్టు+ఐనన్‌= మరీ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తే; కౌ 
గిలింపన్‌+కడంగి= కౌగిట చేర్చటానికి పూనుకొని; అరసి= బాగా చూచి, పరిశీలించి; బొంకు+ఐనన్‌= అదంతా అబద్దమని 
తేలితే; అల(తన్‌+ఒందున్‌= బాధ (శమ) పడతాడు; ఒడయుడ్డ+అట్టు+ఐనన్‌= (తనతో కూడటానికి) ఒప్పుకొన్నట్టు తోస్తే; 
అడరి= అతిశయించి; సైకొనన్‌+చూచి= పైన పడి క్రమ్ముకొనటానికి ప్రయత్నించి; చెన్న(టి+అగుటన్‌= ఉత్తదే కావటం చేత; 
నిశ్చేష్టన్‌+పారయున్‌= చేష్టలుడుగుతాడు; లలిత వివిధ విహారంబులకున్‌= సుకుమారమైన అనేక (క్రీడలకు; లతాంగి= వనిత 
(సైరంధ్రి); ఎలసిసొలసిన అట్టు+ఐనన్‌= వశమై దరిచేరినట్టు అనిపించగా; ఎలమిన్‌= (ప్రీతితో; కలిసి= కూడి; అభిమత క్రీడ= 
తనకు ఇష్టమైన పని (రతికేళి); చలుపంగన్‌= చేయటానికి; అప్పళించి= ప్రయత్నించి; వెదకి= తేరిపార బాగా చూచి; రిత్తబయల్‌ 
కని= శూన్య ప్రదేశం చూచి; విహ్యలించున్‌= శరీరావయవాలు స్వాధీనం తప్పినట్టుగా వివశుడైపోతాడు. 


తాత్సర్యం: సైరంధ్రి ఎదుట కనపడినట్టనిపించేది. కీచకు డామెను వెంటనే పట్టుకొనాలని పూనుకొనేవాడు. తీరా 
చూస్తే కనపడేది కాదు. అందుకు ఆశ్చర్యపోయేవాడు. ఆమె తన ప్రక్కన తిరుగుతున్నట్టు అనిపించేది. అతడు ఆమెను 
పలకరించాలని భావించి ముందుకు వెళ్ళేవాడు. పరిశీలించి చూస్తే ఏమీ ఉండేది కాదు. అందుకు కన్నీరు పెట్టుకొనేవాడు. 
ఆమె తనకు బాగా దగ్గరగా వచ్చినట్టనిపించేది. అత డామెకు కౌగిలించుకొనాలని ప్రయత్నించి, అదంతా అబద్దమని 
తెలిసి మనసు నొచ్చుకొనేవాడు. ఆమె తనతో కూడటానికి సుముఖురాలైన ట్లనిపించేది. వెంటనే ఆమెపై బడి 
కౌగిలించుకొనాలని చూచేవాడు. అదంతా ఉత్తదే అని తెలిసి కొయ్యబారిపోయేవాడు. ఆమె అతి కోమలమైన వివిధ 
విలాసాలతో తనకు వశమై, దరిచేరినట్టు అన్సించగా, వెంటనే ప్రీతితో ఆమెను అభిమత రతి[క్రీడలలో ముంచెత్తాలని 
ప్రయత్నించేవాడు. చివరకు అంతా చూస్తే శూన్యమైన ఆకాశమే అని తెలిసికొని శరీరమంతా స్వాధీనం తప్పినట్లు 
వివశుడయ్యేవాడు. 


విశేషం: అలం: వృత్యనుప్రాసం. ఈ పద్యంలో కీచకుడి కామావస్థలలోని ఉన్మాదావస్థ వర్షితమైనది. అనుమానంతో మొదలైన 
విరహవేదన ఉన్మాదంతో పరిణతి చెందింది. ఇందులో నాయిక నాయకుడిని కూడేటప్పుడు సాధారణంగా కానవచ్చే దర్శన, 
స్పర్శన, సామీప్య, సల్హాప, స్నేహ, సంశ్లేష సౌముఖ్య, సమ్మోహ, విలాస, విహార దశలను భావించుకొని ఉన్మత్త దశలో అవియే 
నిజమని భావించి మోసపోయి చివరకు వివశుడయ్యాడని వర్ణించిన ఈ రచనలో ఒక క్రమంతో పాటు రసధ్వని కూడా రాణించింది. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


కీచకుడి మదనోన్మాదం ఫలాన్ని పొందనున్నట్టు కనబడుతున్నా సైరంధ్రితో పొందు అనుమానాశ్రితమనీ, చివరకు అది అబద్దమేననీ, 
పరిశీలించి చూస్తే అతడికి దక్కేది శూన్యమేననీ భావి కథారసార్థాలను తిక్కన ధ్వనింప చేస్తున్నాడు. రసభావ వ్యక్తీకరణం వలన 
ధ్వనించే రసార్జ్రాలు రసధ్వని రసకందాలు. (సంపా) 


కీచకు( డుద్యానవనంబున విహరించుట 


(ఇది మూలమునందు లేదు) 


వ. ఇట్లు బహుప్రకారంబులగు మన్మథ వికారంబుల కగపడి వెగడంది యమందసంతాపభరితాంతఃకరణుం 
డగుచు సింహబలుండు పరిచారికాప్రార్థనం జేసి మజ్జన భోజనంబు లొకభంగి నడపినవా(డై, తదనంతరంబ 
మనోజనేదనాపనోదనార్ధంబు మందిరారామభూమికిం జని తతదేశంబున. 302 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; బహుప్రకారంబులు+అగు= అనేకరకాలైన; మన్మథ వికారంబులకున్‌= శృంగారభావ చేష్టలకు; 
అగపడి= లోబడి; వెగడంది= భయపడి; అమంద సంతాపభరిత+అంతఃకరణుండు+అగుచున్‌= మిక్కిలి విచారంతో కూడిన 
మనస్సుకలవాడై; సింహబలుండు= కీచకుడు; పరిచారికా (ప్రార్థనన్‌+చేసి= సేవికల కోరిక మేరకు; మజ్జన భోజనంబులు= 
స్నానబోజనాలు; ఒక భోంగిన్‌ నడిపినవాండైై= ఏదో విధంగా జరిపి; తద్‌+అనంతరంబు+అ= తర్వాత; 
మనోజవేదనా+అపనోదన+అర్థంబు= మన్మథ తాపం పోగొట్టుకొనటానికి; మందిర+ఆరామభూమికిన్‌+చని= ఇంటితోటలోనికి 
వెళ్ళి; తద్‌+ప్రదేశంబునన్‌= అక్కడ. 


తాత్సర్యం: ఇట్లా అనేక విధాలైన మదనవికారాలకులోనై తడబాటుపడి మిక్కిలి దుఃఖంతో నిండిన హృదయంతో 
కీచకుడు పరిచారికల బలవంతం మీద స్నాన భోజనాదులు ఏదో విధంగా ముగించుకొని, ఆ తరువాత మదనతాపం 
చల్లార్చుకొనటానికై అంతఃపురంలోని ఉద్యానవనంలోకి ప్రవేశించి, అక్కడ. 


విశేషం: మన్మథ దశావస్థలలో అరతి, గమనం అనే వాటిని కావ్యాలంకారసం(గ్రహంవంటి లక్షణ (గ్రంథాలు చెప్పాయి. విరహతాపం 
వలన స్నానపానాదులందు ప్రీతి లేకపోవటం- అరతి. మదనతాపానికి గృహంలో ఉండలేక శైత్యోపచారార్థమై ఉద్యానవనాదులలో 
విహరించటం, జల(క్రీడలాడటం, చిగురుపాన్సుపై పవళించటం వంటి [క్రియలు చేయటంలో తిరగటం (విహరించటం) గమనం. 
ఆ రెండు అవస్థలను తిక్కన కీచకుడిపట్ల ఈ వచనంలో పేర్కొన్నాడు. తరువాతి రెండు పద్యాలలో గమనావస్థను విస్తరించాడు. 
(సంపా.) 


చ. కమలవనంబుపొంత నునుగా డ్పొకయించుక యాదరించు(, జి 
త్రమునకు( దానం దల్లడము దనుటయుం జని గారవంపుంజూ 


తముకడ నిల్లు, నిల్ది యది తాపము. బెంచిన లేత తీవ జొం 
పము జొర(బాటు నం దలంత పైకొనినన్‌ వెడలున్‌ వెనుంబడున్‌. 303 


ప్రతిపదార్థం: కమలవనంబు పొంతన్‌= తామర వనం (కొలను) దగ్గర; మనుగాడ్పు= మెల్లని గాలిని; ఒక+ఇంచుక= కొద్దిగా; 
ఆదరించున్‌= మన్నిస్తాడు; దానన్‌= దానివలన; చిత్తమునకున్‌= మనస్సునకు; తల్లడము= బాధ; తన్కుటయున్‌= అతిశయించగా; 
చని= వెళ్ళి; గారవము+చూతముకడన్‌= ప్రియమైన మామిడిచెట్టువద్ద; నిల్చున్‌= నిలబడతాడు; నిల్ఫి= నిలబడి; అది 
తాపమున్‌+పెంచినన్‌= అది విరహవేదన పెంచగా; లేత తీవ= లేత తీగల యొక్క; జొంపమున్‌= గుబురులోకి, పొదరింట్లోకి; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 311 
చొజన్‌+పాణున్‌= ప్రవేశిస్తాడు; అందున్‌= అందులో; అల(త= అలసత(ట); పైకొనినన్‌= ఎక్కువ కాగా; వెడలున్‌= బయటకు 
వెళ్ళేవాడు; వెనుంబడున్‌= ఉపాయం తోచక మనసులో చింతపడేవాడు. 


తాత్సర్యం: కీచకుడు తామరపూల కొలను దగ్గర నిలబడి చల్లని పిల్లగాలిని కొంతసేపు సేవించేవాడు. కాని, దాని 
వలన మదన వేదన ఎక్కువయ్యేది. అక్కడినుండి కదలి తనకు (ప్రీతికరమైన మామిడి చెట్టు వద్ద నిలబడేవాడు. అది 
తాపాన్ని తగ్గించటానికి బదులు మరింత పెంచేది. ఆపైన లేదీగల పొదరిండ్లలో దూరేవాడు. అక్కడ జడతతో కూడిన 
గ్లాని ఏర్పడేది. పొదరిళ్ళలో ఉండలేక బయటపడేవాడు. మరే ఉపాయం తోచక మనసులో చింతించేవాడు. 


విశేషం: ఉద్యానవనంలో బహిస్తాపాన్ని తగ్గించగల వస్తువులను మదనతాపం తగ్గటానికి కీచకుడు ఆ(శ్రయించ నారంభించాడు. 
అవి విరహతాపాన్ని తగ్గించటానికి బదులు పెంచసాగాయి. ఒకదానిని విడిచి మరొకదానిని ఆశయిస్తూ తిరుగుతున్నాడు. 
కొలను దగ్గరి మలయపవనం, మామిడి చెట్టునీడ, లేదీవల మంటపాలూ ఇవన్నీ సూర్యతాపాన్ని తగ్గిస్తాయి కాని, విరహతాపాన్ని 
పెంచుతాయి. అంతర్గతమైన మదనతాపం తగ్గించే ఉపాయాంతరం తోచక కీచకుడు చింతించాడు. “అల(త సైకొనినన్‌” అని 
అనటంలో తిక్కన విరహతాపంలో గోచరించే జాడ్యం గ్లాని, ఆలస్యం అనే సంచారిభావాలను ధ్వనింపచేస్తున్నాడు. చేయవలసిన 
పనులలో ఏది చేయాలి? ఏది చేయగూడదు? అనే ఆలోచన తోచక చింతించటం జాడ్యం, బడలికపడటం గ్లాని, చేయవలసిన 
పనులలో చురుకుదనం చూపకపోవటం ఆలస్యం. పై మూడు చర్యలలో ఈ మూడు సంచారిభావాలూ స్పష్టమౌతున్నాయి. 
(సంపా.) 


ఆ. సుడియుగాలింబువ్వు( బొడిం దన్ను( గప్పునో । యనుచు బెగ్గలించు నగ్గలముగ6 
గురియు తేనియలకు. గొంకు లతాగుల్మ। తరు సమాపములకు నరిగియరిగి. 304 


ప్రతిపదార్థం: లతా, గుల్మ, తరు సమీపములకున్‌= తీగల పొదల దగ్గరకూ, చెట్ల దగ్గరకూ; అరిగి+అరిగి= వెళ్ళి వెళ్ళి; సుడియుగాలిన్‌= 
చుట్టుకొని వీచే గాలి వలన; పువ్వు+పొడి= పుప్పొడి; తన్నున్‌= తనను (కీచకుడిని); కప్పునో= కప్పివేస్తుందేమో; అనుచున్‌= అని 
భావిస్తూ; అగ్గలముగన్‌= అధికంగా; బెగ్గలించున్‌= భయపడతాడు; కురియు తేనియలకున్‌= కురిసే పూలతేనెల జల్లులకు; 
కొంకున్‌= జంకేవాడు. 


తాత్సర్యం: పూదీగల పొదరిండ్ల దగ్గరికీ, పూలచెట్ల దగ్గరికీ (సుగంధాన్ని సేవించి అలత పోగొట్టుకొనటానికి) కీచకుడు 
పోయేవాడు. పొదరిండ్ల దగ్గర సుడిగాలి వీచినప్పుడు పుప్పొడి తనను కప్పివేస్తుందేమో అని భయపడేవాడు. పూల 
చెట్లనీడలలో తిరుగుతున్నప్పుడు పూదేనెలు కురిసి ముంచివేస్తాయేమో అని లోలోన మిగుల జంకేవాడు. 


నిశేషం: గమనమనే మదనావస్థలో అలతను పొగొట్టుకొనటానికి చేసే రెండు యత్నాలు ఇందులో చెప్పబడ్డాయి. “సుగంధం 
పుష్టివర్దనమ్‌” అని న్యాయం. సువాసనలు పీల్రిస్తే అలసత తీరి బలం చేకూరుతుందని పూల పొదరిళ్ల పొంతా, పూలచెట్ల పొంతా 
తిరిగాడు. కాని, పూల పుప్పాడులూ, మకరందాలూ మదనతాపాన్ని పెంచుతున్నాయి. దిక్కు తోచక తిరగటం సాగించాడు. 
(సంపా.) 


వ. _ ఇత్తెజంగున నొక్కయెడనయినను గాలూనక లీలోద్యానంబు కలయం గ్రుమ్మరుచు. 305 


తాత్పర్యం: ఈ విధంగా ఒక్కచోట కూడా కాలు నిలుపకుండా విలాసోద్యానవనంలో కలయ తిరుగుతూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఇంపైన ప్రియ కాననిచ్చి, నిల్చిన మధు । వాదట నాను మత్తాలివిభుని, 

జెట్టుపల్‌ పచరించి చుట్టు. గ్రుమ్మరి మనో । రమ నియ్యకొలుపు మరాళవిభుని, 
ఫలరస మొండొంటి కెలమి( జంచుల నిచ్చు । మెయిన చొక్కెడు శుకమిథునములను, 
గమి( బాసి తలిరుజొంపమునకు మెయిమెయి(। దాకంగ( జను పికదంపతులను 


తే. జూచి చూచి యుల్లంబున నేచి కోరు! లడర చిడిముడిపడు, వ్రూనుపడు, వెడంగు 
పడు, వెనుంబడు. దల్లడపడు, దురంత । చింతబారికి నగపడు సింహబలుండు. 306 


ప్రతిపదార్థం: ఇంపైన ప్రియకున్‌= ఇష్టమైన ప్రియురాలికి; ఆనన్‌+ఇచ్చి= త్రాగటాని కిచ్చిన పిమ్మట; నిల్చినమధువు= మిగిలిన 
తేనెను; ఆదటన్‌= ప్రీతితో; ఆను= (త్రాగే; మత్త+అలివిభునిన్‌= మదించిన మగ తుమ్మెదను; చెట్టుపల్‌= రెక్కలు; పచరించి= 
విప్పార్చి; చుట్టున్‌+(క్రుమ్మరి= చుట్టూ తిరిగి; మనోరమన్‌= (ప్రియురాలిని; ఇయ్యకొలుపు= అంగీకరింపజేసే; మరాళవిభునిన్‌= 
రాజహంసను; ఫలరసము= పండ్లరసాన్ని; ఒండు+ఒంటిన్‌= ఒకదాని కొకటి; ఎలమిన్‌= (ప్రేమతో; చంచులన్‌+ఇచ్చు = 
ముక్కుపుటాలతో అందించే; మెయిన్‌+అ= విధంగా; చొక్కెడు= సోలిపోవు; శుకమిథునములను= చిలుకల జంటలను; గమిన్‌+పాసి= 
గుంపును వదలి; తలిరు జొంపమునకున్‌= చిగురుపొదలకు; మెయిమెయిన్‌+తా(కంగన్‌= శరీరాలు పరస్పరం రాచుకొనగా; 
చను= వెళ్ళే; పికదంపతులను= కోయిలల జంటలను; సింహబలు(డు= కీచకుడు; చూచి చూచి= ఆసక్తితో చూచి; ఉల్లంబునన్‌= 
మనస్సులో; ఏచి= విజృంభించి; కోర్కులు+అడరన్‌= కోరికలు రేగగా; చిడిముడిపడున్‌= తొట్రుపడతాడు; (మ్రానుపడున్‌= 
నిశ్చేష్టుడౌతాడు; వెడంగుపడున్‌= కలతపడతాడు; వెనుంబడున్‌= చింతిస్తాడు; తల్లడపడున్‌= కంపించిపోతాడు; దురంత చింత 
బారికిన్‌= అంతులేని బాధకు; అగపడున్‌= వశమౌతాడు. 


తాత్సర్యం: ప్రియురాలికి ముందుగా పూదేనె పానీయాన్ని త్రాగనిచ్చి మిగిలిన పూదేనెను (త్రాగుతున్న మగ తుమ్మెదను, 
రెక్కలను విప్పి 'శ్రేయసి చుట్టుతిరిగి దాని మనస్సు కరగించి లోబరుచుకొనే రాజహంసను, పండ్లరసాలను ఒకదాని 
కొకటి ముక్కులతో ముచ్చటగా పంచుకొంటూ మురిసిపోయే చిలుకజంటలను, గుంపును కనుగప్పి ఏకాంతంలో 
ఒకదాని శరీరానికి మరొకటి తాకేటట్టు సాగే కోయిల జంటలను సింహబలుడైన కీచకుడు ఆసక్తితో చూచి, చూచి 
మనస్సులో కోర్కెలు రేగగా తొట్రుపడేవాడు, నిశ్చేష్టుడయ్యేవాడు, కలత చేందేవాడు, తపించేవాడు, తల్లడిల్లేవాడు, 
మితిమీరిన చింతకు లొంగిపోయేవాడు. 


నిశేషం: 1. అలం: యథాసంఖ్యం. శృంగార రసపోషణలో ఆలంబన, ఉద్దీపన, తటస్థ విభావాలను యథావకాశంగా వర్ణించటం 
కావ్యసంప్రదాయం. నాయికానాయకుల యౌవనాదులు ఆలంబన విభావాలు, చేష్టాదులు ఉద్దీపన విభావాలు. ఉద్యానాదులు 
తటస్థ విభావాలు. అయితే తటస్థ విభావాలను ఉద్దీపన విభావాలుగా మార్చి చిత్రించటమే కవి ప్రతిభ. జడమైన ఉద్యానవనంలో 
చైతన్యస్పోరకమైన తిర్యక్కులు ఉద్దీపనకు తోడ్పడతాయి. ఉద్యానవనంలోని తుమ్మెదల జంటలు, హంస మిథునాలు, శుకపికాల 
దంపతులు సలిపే లలిత శృంగార చేష్టలు తటస్థ విభావంలోని ఉద్దీపన విభావ శక్తులు. కాళిదాసాది మహాకవులు నాయికానాయకుల 
రత్యుద్దీపనానికి వీటిని విభావాలుగా వాడారు. పశుపక్ష్యాదులందు మానవత్వారోపణం భావనామయం. ప్రియురాలికి మధువును 
ముందుగా ఇచ్చి మిగిలినది తాను త్రాగటం మనసిచ్చి పుచ్చుకొనటానికి సంకేతం; రెక్కలతో ప్రియురాలిని అనునయించి 
అంగీకరింప చేయటం సాంత్వన చాతుర్యం; ఫలరసాలను కలిపి అనుభవించటం మనసు లేకమైన మధుర భావనం. ఒంటరిగా 
జంటలు (క్రీడించటం సంకేతస్థలాలలో స్వేచ్చగా రమించటం వంటివి. నాయిక పొందుగోరే సింహబలుడికి ఈ దృశ్యాలన్నీ 
ఉద్దీపకాలే జౌతాయి. వాటిలోకూడా ఒక (క్రమవికాసదశ కనపడటం విశేషం. కావ్యంలో ఉద్దీపన విభావాలను చూచి ఉద్దీప్తమైన 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 313 
పాత్ర కీచకుడు. పాఠకుడికి అతడు (ప్రత్యక్ష విభావ మౌతాడు. అతడిలో వై నాలుగు దృశ్యాలను చూడటం వలన నాలుగు 
భావచేష్టలు అనుభవించాడు. వరుసగా అవి- చిడిముడి పడటం, [మానుపడటం, వెడంగు పడటం, వెనుబడటం. కోరికలు 
పెల్లుబుకగా అతడు తల్లడపడటం జరిగింది. ఇందులో తిక్కనకు ప్రీతిపాత్రమైన యథాసంఖ్యాలంకారం రాణిస్తున్నది. 


2. తిర్యక్కుల శృంగారం రసాభాస మంటారు. నిజమే. అది పఠితకు ప్రత్యక్ష విభావమైనప్పుడు. మరి ఆ శృంగారం కావ్యనాయక 
రత్యుద్దీపక విభావంగా వర్షించబడినప్పుడు రసాభాసర కాదు; రసపోషకం. పశుపక్ష్యాదుల శృంగారం భావశబలతను ప్రదర్శించలేదు. 
మానసికావస్థలనే చూపగలుగుతుంది. అయితే ఈ పద్యంలో తుమ్మెదల హంసల శుకపికాల వలన కలిగే మానసికావస్థలు 
కీచకుడిలో సంచారిభావాల పెంపుదలకు తోడ్పడుతున్నవి. 'చూచిచూచి యుల్లంబున వేచి కోర్కులడరన్‌ అని స్పష్టంగా తిక్కన 
పేర్కొనటం గమనార్హం. తిక్కన రసశిల్సి. (సంపా.) 
3. ఈ పద్యం కాళిదాసు కుమారసంభవ కావ్యంలోని అకాల వసంతావిర్భావ వర్షన సందర్భంగా చెప్పిన- 

“మధు ద్విరేఫః కుసుమైకపాత్రే - పపౌ ప్రియాం స్వామనువర్తమానః। 

శృజ్ణేణ సంస్పర్శనిమీలితాక్షీం - మృగీమకణ్ఞూయత కృష్ణసారః॥ 

దదౌ రసాత్‌ పజ్కజరేణుగన్ది - గజాయ గణ్లూషజలం కరేణుః। 


అర్జోపభుక్తేన బిసేన జాయాం - సంభావయామాస రథాజ్ఞనామా॥' - అనే శ్లోకాలను స్ఫురింపజేస్తున్నది. 
వ. ఇట్టివలవంత నిక్కడక్కడ వడి దిరిగి తిరిగి. 307 
తాత్సర్యం: ఇట్టాంటి విరహబాధతో అటూ ఇటూ వేగంగా తిరిగి తిరిగి. 


క వగ ముట్టికొనిన( జిత్తము । వెగడొంద(గ మేను గలయ వెమ్మంగ ధృతి పాం 
తగల నొక తీవయింటికి(। దగియుండెడు చంద్రకాంతతల్పము సేరెన్‌. 308 
ప్రతిపదార్థం: వగ= బాధ; ముట్టికొనినన్‌= ఆవహించగా; చిత్తము= మనస్సు; వెగడు+ఒందంగన్‌= తడబాటు కలుగగా; మేను= 


శరీరం; కలయన్‌= అంతా; వెమ్ముంగన్‌= తాపం పొందగా; ధృతిపాంతు= ధైర్యము యొక్క మూలం; అగలన్‌= పగిలిపోగా; ఒక 
తీవ+ఇంటికిన్‌= ఒక లతాగృహానికి; తగియుండెడు= సరిపోయిన; చం(ద్రకాంత తల్పము= చలువరాతి తిన్నెను; చేరెన్‌= చేరాడు. 


తాత్పర్యం: విరహతాపం విపరీతం కాగా అతడి మనసు కలత పొందింది; శరీరమంతా వేడెక్కింది; మనోధైర్యం 
మూలంతో సహా తెగింది. నెమ శదిగా ఒక లతామండపంలో అమరిఉన్న చలువరాతి శయ్యమీదకు చేరాడు. 


విశేషం: విరహుల పాలిటి వరాలు చంద్రకాంత శిలావేదికలు. మేనిలోని తాపాన్ని పోగొడతాయి. ఒకరకంగా అధికం చేస్తాయి. 
కీచకుడికి తాపాన్ని అధికం చేసింది ఆ (ప్రదేశం. 


క. అం దొఅగి కీచకుం డా । యిందీవరనయన నాత్మ నిడి వేడ్కమెయిన్‌ 
దెందము చన విచ్చలవిడి.। గందర్పుండు వెట్టి. జేయంగా నిట్లనియెన్‌. 309 


ప్రతిపదార్థం: అందున్‌= దానిపై; ఒజగి= వ్రాలి; కీచకుండు; ఆ+ఇందీవరనయనన్‌= కలువలవంటి కన్నులు గల సైరంధ్రిని; 
ఆత్మన్‌+ఇడి= మనస్సులో ఉంచుకొని; వేడ్కమెయిన్‌= వేడుకతో; డెందము= మనస్సు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; చనన్‌= పోగా - 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఊహలలో ఎగిరిపోతూ ఉంటే; కందర్పుండు= మన్మథుడు; వెట్టీన్‌+చేయ(గాన్‌= వెర్రివాడిని చేయగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఆ చంద్రకాంతశిలాతల్పంపై పరుండి కీచకు డా కలువలవంటి కన్నులు గల సైరంధ్రిని మనసులో 
నిలిపికొని, హృదయం ఆసక్తితో పరిపరివిధాల ఊహలలో తేలుతూ ఉండగా, మన్మథుడు అతడిని వెర్రివాడిని చేసి 
ఆడిస్తూ ఉంటే, ఇట్టా పలికాడు. 


విశేషం: మనస్సు పరిపరివిధాలుగా పోవటం, మన్మథుడు వెర్రివాడిని చేయటం-అనే అంశాలు కీచకుడి ఉన్మత్తావస్థను సూచిస్తున్నాయి. 
“తత్స్ఫంశ్రితాం కథాం యుంక్తే సర్వావస్థాగతాపి హి । పుంసః ప్రద్వేష్టి చాప్యన్యా నున్మాదః సం ప్రక్రీర్తితః॥ తిష్ట త్యనిమిషదృష్టి ర్లీర్షం 
నిఃశ్వసతి గచ్చతి ధ్యానమ్‌ । రోదితి విహారకాలే నాట్య మిదం స్యా త్రథోన్మాదే॥ (నా.శా. 12,185, 186). ఇది నాయికాపరంగా 
చెప్పిన లక్షణం. దీనిని ఇక్కడ పురుషపరంగా అన్వయించుకొనాలి. సర్యావస్థలలో నాయికాశ్రితమైన కథలనే ఎన్నుతూ, మిగిలినవాటిని 
ద్వేషించటం ఉన్మాద స్వభావం. కళ్ళార్పకుండా చూడటం, విట్టూర్చటం, ఏదో ఏదో ఆలోచిస్తూ ఉండటం, విహార సమయంలో 
కూడా రోదించటం మొదలైనవి ఉన్మాద చేష్టలుగా భరతమహర్షి చెప్పాడు. ఆ అవస్థలోనే ఒక వస్తువును మరొక వస్తువుగా 
భావించటం ఉన్మాద మన్నాడు రసార్లవ సుధాకరకర్త సింగభూపాలుడు. తిక్కన ఈ అవస్థను కీచకపాత్రోచితంగా నిర్వహించటం 
ప్రకరణౌచిత్యం. (సంపా.) 


సీ,  కంగేలుంగేలితో౭గీలించి నెయ్యంపు। మాటల దగు మాటుమాట లార్డు. 
గుచము లురంబున. గుదియించి క్రమమున । నిటిసిన కౌగిట నింపొనర్త్తు, 
నంగుళంబుల నల్ల నలకల( గబళించి । కెమ్మోవి యాని యెక్కింతు. గాయ్వు, 
మనము మనంబున. బెన(చి కేళికిం జొచ్చి । సతిం దేల్తు సౌఖ్యరసంపునిట్టం 


తే. దనివు మొదలైన. జిగురొత్తు తమకమునకు (| బ్రా(కు వెట్టుచు మగుడం బైబడుచు నింతి 
వింత భంగుల కెలయించి వెకలింజేసి।; యభిమత క్రీడనములకు నలవరింతు.' 310 


ప్రతిపదార్థం: కెంపు+కేలున్‌= ఆమె ఎగ్రని చేతిని; కేలితోన్‌= (కీచకుడు) తన చేతితో; కీలించి= పట్టుకొని; నెయ్యము+మాటలన్‌= 
(ప్రియమైన పలుకులతో; తగు మాణుమాటలు+ఆర్హున్‌= తగిన మారుమాటలు పలికిస్తాను, చెప్పుతాను; కుచములు= స్తనములు; 
ఉరంబునన్‌= రొమ్మున; కుదియించి= (గ్రుచ్చి; క్రమమునన్‌= (క్రమంగా; ఇజీసిన కౌంగిటన్‌= బిగి కౌగిలిలో; ఇంపు+ఒనర్తున్‌= 
సౌఖ్యం కలిగిస్తాను; అంగుళంబులన్‌= వేళ్ళతో; అల్లన్‌= మెల్లగా; అలకలన్‌= ముంగురులను; కబళించి= పట్టుకొని; కెంపు+మోవి= 
ఎర్రని పెదవిని; ఆని= (త్రాగి; కాయ్వున్‌= కామాన్ని; ఎక్కింతున్‌= వ్యాపింప చేస్తాను; మనము= మనస్సు; మనంబునన్‌+ 
పెనంచి= నా హృదయంతో పెనగజేసి; కేళికిన్‌+చొచ్చి= రతికేళికి ఉపక్రమించి; సౌఖ్యరసము+నిట్టన్‌= సంతోషరసప్రవాహంలో; 
సతిన్‌+తేల్తున్‌= ప్రియురాలిని అలరిస్తాను; తనివు= తృప్తి; మొదలైనన్‌= మొదలైతే; చిగురు+ఒత్తు= కలిగే; తమకమునకున్‌= 
మోహానికి; (ప్రాకు+పెట్టుచున్‌= ఆశ్రయం కలిగిస్తూ; మగుడన్‌= మరల; పైన్‌+పడుచున్‌= ఆమెపై బడి కవ్విస్తూ; ఇంతిన్‌= 
సైరంధ్రిని; వింతభంగులకున్‌= అపూర్వమైన పద్దతులకు; ఎలయించి= ఉన్ముఖురాలిగా చేసి; వెకలిన్‌+చేసి= వెర్రిగా నన్ను 
కోరేదాన్నిగా చేసి; అభిమత క్రీడనములకున్‌= ఇష్టమైన రతి వినోదాలకు; అలవరింతున్‌= అలవడేటట్లు చేస్తాను (నేర్పుతాను). 


తాత్సర్యం: ఆమె లేత ఎర్రని చేతిని నా చేతితో పట్టుకొని వలపు మాటలాడి తగినట్టు ఆమెచేత కూడా పలికిస్తాను. 
ఆమె కుచాలను గుండెలకు హత్తుకొని బిగికౌగిట చేర్చి సంతోషం కలిగిస్తాను. ముంగురులను కొనవేళ్ళతో మెల్లగా 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 315 
సవరించి ఆమె పెదవిని ముద్దాడి కామాన్ని పెంపు చేస్తాను. నా మనస్సు ఆమె మనస్సుతో పెనవేసికొనేటట్లు చేసి 
రతికేళికి ఉపక్రమించి ఆమెను సౌఖ్యరస (ప్రవాహంలో ఓలలాడిస్తాను. సంతృప్తి మొదలైతే మొహం చిగురెత్తుతుంది. 
దానికి పందిరి పెట్టినట్టు మరల మరల ఆమెపై పడుతూ అపూర్వమైన పద్దతులకు ఆమె అలవాటుపడేటట్టు చేసి, 
నన్ను వదలలేని వెర్రిదానినిగా చేసి వశపరచుకొని నాకిష్టమైన రతి క్రీడలన్నీ ఆమెకు నేర్పుతాను. 


విశేషం: మదనపరవశుడైన కీచకుడు ద్రౌపది చేజిక్కినట్టుగా భ్రమలో ఈ విధంగా భావిస్తున్నాడు. ఉన్మాదం అనే కామావస్థలో 
కామోన్మాదం అనే సంచారి భావం సలక్షణంగా ఈ పద్యంలో ఆవిష్కరించబడింది. ఇది తిక్కన మాటలలో భావరతి. (చూడు 
తరువాతి వచనం). (సంపా 


వ. అనుచు వెండియు నిగుడు మనోరథంబులను, భావరతంబుల, శిశిరోపచారంబుల. బ్రొద్దు గడపి (కడపి), 
కడగానక. 311 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; వెండియున్‌= మరల; నిగుడు= చెలరేగే; మనోరథంబులను= కోరికలతో; భావరతంబులన్‌= 
ఊహలలో సాగే, మానసిక రతులతో; శిశిర+ఉపచారంబులను= శైత్యోపచారాలతో; (ప్రొద్దు+కడపి, కడపి= కాలక్షేపం చేసి చేసి; 
కడ+కానక= ఎంతకూ ప్రొద్దుబోక. 


తాత్సర్యం: అంటూ మళ్ళీ చిగురించే కోర్కెలతో, సంకల్పరతులతో, శైత్యోపచారాలతో కాలక్షేపం చేసి దానికి అంతం 
కనిపించక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “'మాయరవి యేల క్రుంక(డొ । కో? యను, 'నిట్టేల తడసెనో? యను(; 'గ్రుంకం 
బోయెడు( జూ యిప్పుడి యను । 'దాయపలిచె' నను మనోజతాపము పేర్షిన్‌.” 312 


ప్రతిపదార్థం: మనోజతాపముపేర్మిన్‌= మదనవేదన యొక్క ఆధిక్యం చేత; మాయరవి= కపటి అయిన సూర్యుడు; ఏలక్రుంకడొకో!= 
ఎందుకు అస్తమించడో; అనున్‌; ఇట్టు+ఏల తడసెనో?= ఇట్లా ఎందుకు ఆలస్యం చేశాడో?; అనున్‌; ఇప్పుడు+అ= ఇప్పుడే; 
క్రుంకన్‌+పోయెడున్‌+చూ!= అస్తమించబోతున్నాడు గదా!; అనున్‌; దాయ+పటిచెన్‌= పగవాడై బాధపెట్టాడు; అనున్‌= అంటాడు. 


తాత్సర్యం: మదనతాపం ఎక్కువ కావటంతో కీచకుడు- “ఈ దుర్మార్గుడైన సూర్యుడు ఇంకా ఎందుకు అస్తమించడో?” 


అంటాడు. ఇంత ఆలస్యం ఎందుకు చేశాడో?” అంటాడు. “అదుగో! అస్తమించబోతున్నాడు' అంటాడు. 'పగవాడై 
బాధపెట్టుతున్నాడు' అంటాడు. 


విశేషం: విప్రలంభంలోని ఉన్మాదావస్టలో - రాణించే మరొక అంశం- ఉపాలంభనం. ఇక్కడ ్రొద్దుక్రుంకితే రతి ఫలిస్తుందని 
ఉన్మత్తుడై ఊహిస్తున్న కీచకుడికి ఎంతసేపటికి అస్తమించని ఆదిత్యుడి మీద ఆ(గహం వచ్చింది. 'మాయరవి' అని ఉపాలంభించాడు. 
తదేకదృష్టితో సూర్యగతిని గమనిస్తూ ఉండటం చేత- ఎందుకు (క్రుంకడు? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇక ఇప్పుడు 
(క్రుంకుతాడులే!-ఇటువంటి సమయోచిత వాక్య చాపల్యాన్ని ప్రదర్శించాడు. (సంపా.) 


తే. 'దినమకాని యింక భువనంబులం దిట । వట్టి రాత్రి లేని యట్టుగాంగ6 
జేసినొక్కొ విధి? విశేషించి నాకకా। నే(డ దినము సాగి నిలిచె నొక్కొ! 313 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: విధి= (బ్రహ్మ; దినము+అ+కాని= పగలే కాని; ఇంకన్‌= ఇకపై; భువనంబులందున్‌= ప్రపంచంలో; ఇట+వట్టి= 
ఇకమీద; రాత్రి లేని+అట్టు+కాగన్‌= రాత్రి లేనట్టుగా; చేసె నొక్కొ!= చేశాడేమో!; విశేషించి= అధికంగా; నాకున్‌+అకాన్‌= నా 
కొరకే; నేడు+అ= ఈ రోజే; దివము= పగలు; సాంగి= పొడవై; నిలిచెన్‌+ఒక్కొ!= నిలిచిపోయిందేమో! 

తాత్సర్యం: బ్రహ్మ పగలేకాని, లోకంలో రాత్రి అసలే లేకుండా చేశాడా? నా కొరకు మాత్రమే ఈనాడు, పగలు 
దీర్భమై సాగిందా?” 

విశేషం: అలం: వ్యాజనింద. నిందచేత నింద స్ఫురించేటట్టు వ్యాజనింద, ప్రియా విరహం వలన దీర్భంగా తోస్తున్న పగటిని 


నెపంగా చేసికొని బ్రహ్మను రాత్రిలేని పగలును కల్పించినందుకు ఉపాలంభనం చేశాడు. ఇప్పుడు కీచకుడికి కావలసింది రాత్రి. 
అందువలన ఈ పరోక్ష సూర్యోపాలంభనం (ప్రకరణౌచిత్యం. (సంపా.) 


తే. అనుచు. గ్రుంకింపరానిప్రొ ద్దరసి యరసి. । శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి, 

వంత( దలపోసి తలపోసి వనరి వనరి । మిగుల వందురి వందురి, పొగిలి పొగిలి. 314 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; [క్రుంకింపరాని= అస్తమించేటట్లు చేయలేని; (ప్రొద్దు= సూర్యుడిని; అరసి+అరసి= చూచి 
చూచి; శిశిరపర్యంకమునన్‌= చల్లని పాన్సుపై; మేను= శరీరం; చేర్చిచేర్చి= చాలాసేపు చేరవేసి; వంతన్‌= దిగులుతో; తలపోసి, 
తలపోసి= మరీ మరీ ఆలోచించి; వనరి వనరి= మరీ మరీ దుఃఖపడి; మిగులన్‌= ఎక్కువగా; వందురి వందురి= మరీ మరీ 
బాధపడి; పొగిలి పొగిలి= బాగా తపించి. 
తాత్సర్యం: అని అంటూ, అస్తమింపచేయలేని (ప్రొద్దును పదే పదే చూస్తూ, విరహతాపాన్ని చల్లార్చే పాన్సుపై శరీరాన్ని 
తేప తేపకూ చేరుస్తూ, వలపు దిగులుతో మరీ మరీ ఆలోచిస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, మిక్కిలి తపించాడు. 
విశేషం: 1.అలం: వృత్త్యనుప్రాసం. ఇక్కడ అరసి అరసి, చేర్చి చేర్చి, వనరి వనరి, వందురి వందురి, పొగిలి పొగిలి అని 
ఆ(మ్రేడితంగా చెప్పడంలో కీచకుడి ఆవేదనలోని తీవ్రత వ్యక్తమవుతున్నది. 2. ఇందులో “వ్యాధి” అనే మదనావస్థ వర్లితం. 
“కోరుకొన్న కలయిక సాధ్యం కాకపోవటంచేత కలిగే తాపం వ్యాధి” అవుతుంది. సంతాపం, నిశ్చాసం, చల్లని వస్తువులను 
ఆశ్రయించటం, సేవించటం, జీవితాన్ని లెక్కచేయకపోవటం, మరణించాలన్న తలంపు, ధైర్యం కోలుపోవటం, ఒక్కసారి 
(విరుచుకొని) పడిపోవటం, అవయవాలు వదులుగా ఉండటం మున్నగునవి ఇందలి చేష్టలు అని సింగభూపాలుడు 
(రసార్లవసుధాకరం 1. 194-195- డాక్టర్‌ పి.యస్‌.ఆర్‌.అప్పారావుగారి 'సాతికాభినయం'” నుండి పు. 449). (సంపా.) 
సీ, తనికెడు నారటంబున నంతకంతకు । వెమ్ముచు నునికికి విడుమరయును, 

గోలు మసంగెడు కోర్కుల వెనువెంట । బాజుచు నునికికి నూజటయును, 

వావిరి( బొదివెడు వగల సందడింబడి । యురియుచు నునికికి నుడుకువయును, 

నందంద కదిరెడు కొందలపాటుచే(। దల(కుచు నునికికి నిలుకడయును 


ఆ. లేమి( దాల్మిగొన(గలేక యలందురి । తనువు నింద్రియములు మనము ధృతియు. 


దనవశంబుగాక తల్లడపడి సింహ । బలుండు విషమబాణుబారి. బాటి. 315 


ప్రతిపదార్థం: తనికెడు+ఆరటంబునన్‌= విస్తరించే ఆరాటంతో; అంతకున్‌+అంతకున్‌= మాటిమాటికి; వెమ్ముచున్‌= తాపం 
పొందుతూ; ఉనికికిన్‌= ఉండటానికి; విడుమరయును= విడుపున్నూ; కోలుమసంగెడు= మిక్కిలి అతిశయించే; కోర్కుల వెనువెంటన్‌= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 317 
కోర్కెల వెంబడి; పాణుచున్‌+ఉనికికిన్‌= పరుగెత్తుతుండటానికి; ఊణటయును= ఊరడింపున్నూ; వావిరిన్‌= వరసగా; పొదివెడు= 
క్రమ్ముకొనే; వగలసందడిన్‌= చింతల అలజడిలో; పడి= చిక్కుకొని; ఉరియుచున్‌= తపిస్తూ; ఉనికికిన్‌= ఉండటానికి; 
ఉడుకువయును= విరామమున్నూ; అందు+అందు+అ= అప్పటికప్పుడే; కదిరెడు= కలిగే; కొందలపాటుచేన్‌= సంక్షోభంతో; 
తలంకుచున్‌= భయపడుతూ; ఉనికికిన్‌= ఉండటానికి; నిలుకడయును= స్తిమితమున్నూ; లేమిన్‌= లేకపోవటం వలన (ఇది 
నాలుగు సీసపు పాదాలలోని చివరి క్రియలకూ అన్వయిస్తుంది); తాల్మికొనంగలేక= ఓర్పు వహించలేక; అలందురి= (శ్రమపడి; 
తనువు= శరీరం; ఇం[ద్రియములు= ఐదు ఇంద్రియాలు; మనము= మనస్సు; ధృతియున్‌= ధైర్యం; తవవశంబు+కాక= తనవల్లగాక; 
తల్లడము+పడి= కలతచెంది; సింహబలుండు= కీచకుడు; విషముబాణుబారిన్‌= మన్మథుడి బారినపడి; పాణెన్‌= పోయాడు. 


తాత్పర్యం: అంతకంతకు పెరిగే ఆరాటంతో తాపం పెచ్చుపెరుగుతూ ఉంటే దానికి విడుదల లేకపోవటం వలన, 
చెలరేగే కోర్కెల వెంట పరుగెత్తుతూ ఉంటే విరామం లేకపోవటం వలన, విరివిగా క్రమ్ముకొనే వలపు కోరికల సందడిలో 
పడి తపిస్తూ ఉంటే దానికి విశ్రాంతి లేకపోవటం వలన, అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చే కలతపాటుతో భయపడుతూ 
ఉంటే, దానికి నిలుపుదల లేకపోవటం వలన సహనం చూపలేక, వ్యథపొంది, శరీరం, ఇంద్రియాలూ, మనస్సూ, 
ధైర్యమూ తన వశం నుండి తప్పుకోగా సింహబలుడు తల్లడిల్లి మన్మథుడి బారినపడి పరుగులు తీశాడు. 


విశేషం: 1. అలం: యథాసంఖ్యం. సీసపద్యపాదాలలోని వాక్యార్థాలకూ ఎత్తుగీతిలోని శబ్దాలకూ (క్రమంగా అన్వయం కుదురుతుంది 
కాబట్టి యథాసంఖ్యాలంకారం. తాపానికి విడుదల లేకపోవటంతో శరీరం వశం తప్పింది. పరుగెత్తే కోర్కెలకు విరామం లేకపోవటంతో 
ఇం[ద్రియాలు వశం తప్పాయి. వలపు కోరికల సందడికి విశ్రాంతి లేకపోవటంతో మనస్సు వశం తప్పింది. కలతవలని భయం 
ఆగకపోవటంతో ధైర్యం వశం తప్పింది. ఈ నాలుగూ వశం తప్పటంతో సహనం కోల్పోయాడు. దానితో అయిదు బాణాల 
అనంగుడికి వశమైపోయాడు. అతడి వెంట పరుగెత్తసాగాడు. 2. వ్యాధి అనే మన్మథావస్టలో మన్మథతాపం వలన పడే బాధను 
వర్ణించటం పరాకాష్ట. ప్రియురాలి తోడి సమాగమం బాగా ఆలస్యం అవుతూ ఉండటంచేత కలిగే మన్మథ జ్వరం తాపమని 
విద్యానాథుడు (ప్రతాపరుద్రీయంలో పేర్కొన్నాడు. ఆ తాపాన్ని నిగ్రహించుకోలేని స్థితి వలన శరీరాదులకు కలిగిన “వ్యాధి” 
అవస్థను తిక్కన శాస్తోక్తంగా, ప్రకరణోచితంగా వర్షించటం (ప్రశంసనీయం. (సంపా.) 


క. ఇమ్మెయిని నధిక పరితా। పమ్మున( బడు సూతు హృదయపద్మం బలరం 
దమ్మికొలంకులు మొగుడ, వ । నమ్ములు సోలంగ దివసనాథుండు గ్రుంకెన్‌. 316 


ప్రతిపదార్థం: ఈ మెయినిన్‌= ఈ విధంగా; అధిక పరితాపమ్మునన్‌+పడు= మిక్కిలి బాధపడే; సూతుహృదయపద్మంబు= 
సూతుడయిన కీచకుడి మనస్సు అనే పద్మం; అలరన్‌= విప్పారగా, సంతోషంగా; తమ్మి కొలంకులు= పద్మ సరోవరాలు; 
మొగుడన్‌= ముకుళించగా; వనమ్ములు= తోటలు; సోలంగన్‌= సొమ్మసిల్లగా; దివసనాథుండు= సూర్యుడు; క్రుంకెన్‌= అస్తమించాడు. 


తాత్సర్యం: ఈ విధంగా మిక్కిలి మదనబాధ పొందే కీచకుడి మనస్సు సంతోషించగా, కమల సరోవరాలు ముకుళించగా, 
వనాలు సోలిపోగా సూర్యుడు అస్తమించాడు. 


విశేషం: సూర్యాస్తమయానికి పద్మాలు ముకుళించాయి. వనాలు వన్నె తప్పాయి. కాని, కీచకుడి హృదయపద్మం మాత్రం వికసించింది. 
అంటే ఒక కార్యానికి బాధకమైనది మరొక కార్యానికి సాధకమైనదన్నమాట. ఇది వ్యాఘాతం. హృదయపద్మం- రూపకం. 
సూర్యాస్తమయం కావటం కీచకుడి (ప్రణయసిద్దికి ప్రారంభంగా అనిపించినా చివర కది వ్యాఘాతానికి దారి తీయబోతున్నదని 
అలంకార ధ్వని. (సంపా.) 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తదనంతరంబ. 317 
తాత్సర్యం: ఆ తరువాత. 
సూర్యాస్తమయ వర్లనము 
(ఇది మూలమునందు లేదు) 


క. ఇనుండు దనకడకు నేతెం । చిన రాగము. బొందు టిది యుచిత మనంగా. గెం 
పున మెటిసి పశ్చిమాశాం । గన జనసంభావనముల గౌరవ మందెన్‌. 318 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు ప్రియుడు); తన కడకున్‌= తనవద్దకు; ఏతెంచినన్‌= వచ్చినచో; రాగమున్‌= (ప్రేమను 
(ఎజ్జదనాన్ని; పొందుట+ఇది= పొందటమనేది; ఉచితము+అనంగాన్‌= న్యాయమన్నట్టు; పళ్ళిమ+ఆశా+అంగన= పళ్సిమ దిక్కు 
అనే (స్త్రీ; కెంపునన్‌ మెజసి= ఎగ్రదనంతో (ప్రకాశించి; జనసంభావనముల= (ప్రజల మన్ననల యొక్క; గౌరవము+అందెన్‌= 
గారవం పొందింది. 


తాత్సర్యం: సూర్యుడు తనవద్దకు రాగా రాగం పొందటం (ఎర్రబడటం) అనేది న్యాయమే అన్నట్లు ఎర్రదనంతో 
వెలుగొందే పడమర దిక్కనే కాంత జనుల (ప్రశంసలతో గౌరవం పొందింది. 


విశేషం: 1. అలం: శ్లేష ఉటత్రేక్ష, సమాసోక్తి రూపకం. 2. ఇనుండు= (నానార్జాలు) సూర్యుడు, నాథుడు, రాజు; అంగన= వనిత, 
భార్య, రాగము+పొందుట= ఎర్రదనం వహించు, అనురాగం పొందుట; కెంపునన్‌= ఎర్రదనంతో, పద్మరాగమణితో; సంభావనములు= 
గౌరవాలు; నమస్సులు, ప్రశంసలు; గౌరవము= పెద్దరికం, మర్యాద, మన్నన. ఈ నానార్థస్ఫూర్తితో ఈ పద్యాన్ని అన్వయించవచ్చును. 
కాబట్టి శ్లేష. నాథుడైన సూర్యుడు కవయటానికి సమీపిస్తే పశ్చిమ దిక్కు అనే భార్య సహజంగా అనురాగాన్ని పొంది జొచిత్యంతో 
శోభిల్లింది. అని లోకంలో ప్రజలంతా ఆమెను సంధ్యావందనాదులతో (ప్రశంసిస్తూ ఉంటే - ఆమె గౌరవం పొందింది - అని 
అర్థమేర్పడి ఒక అనుకూలవతి యొక్క భర్భ వాల్లభ్య గౌరవాన్ని భావించగలుగుతాం. ఈ అన్వయాన్నే - ఒక నాథుడికీ, 
భార్యకూ మధ్యా, ఒక రాజుకూ అభిసారికకూ మధ్య కూడా చేయవచ్చును. అందువలన శ్రేషాలంకారం. ఇందులో (ప్రస్తుతాంశం 
వలన మరొక అప్రస్తుతాంశం స్సురిస్తున్నది కాబట్టి సమాసోక్తి. సూర్యుడు తన దరికి రాగానే పశ్చిమ దిశాంగన అనురాగం 
చెందిందేమో అన్నట్టు కెంజాయను వహించిందనటంలో ఉత్రేక్ష. పశ్చిమాంగన అన్నప్పుడు రూపకం. 3. కవి (ప్రకృతిని అలంకారికంగా 
వర్ణించటం ఒక యెత్తు; కావ్యంలోని ఒకపాత్రయొక్క చిత్తవృత్తి కనుగుణంగా సంభావనం చేయటం మరొక యెత్తు, తిక్కన 
చేసిన ఈ వర్లనలో ఈ రెండెత్తులూ ఉండటం విశేషం. తత్కాల కీచక భావరతానికి అనుగుణమైన భావచిత్రం ఈ పద్యంలో 
అమరటం అలంకారశిల్సం. (సంపా.) 


ఉ. చుక్కలు తోడుతోడ( దలచూప(దొడంగె, మనోభవుండు వి 
ల్లెక్కిడి చక్రవాకముల యిక్కలు రోయంగంజొచ్చె, నేల కం 
పెక్కుచు వచ్చె; దీవియల యేడ్తెజ సోయగ మందె; సందడుల్‌ 
దక్కెంబురంబు వీథుల, మదం బొలసెన్‌ విట చిత్తవృత్తులన్‌. 319 


ప్రతిపదార్థం: చుక్కలు= నక్షత్రాలు; తోడుతోడన్‌= వెంటనే; తలచూపన్‌+తొడంగెన్‌= కనిపించటం మొదలుపెట్టాయి; 
మనోభవుండు= మన్మథుడు; విల్లు+ఎక్కు+ఇడి= వింటిని ఎక్కుపెట్టి; చక్రవాకముల= చ(క్రవాక పక్షుల; ఇక్కలు= నివాసాలను; 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 319 
రోయంగన్‌+చొచ్చెన్‌= వెదకసాగాడు; నేల= భూమి; కెంపు+ఎక్కుచున్‌ వచ్చెన్‌= ఎ(ర్రబారసాగింది; దీవియల+ఏడ్తెణ= దీపాల 
విజృంభణం; సోయగము+అందెన్‌= అందగించింది; సందడుల్‌= గొడవలు (శబ్దాలు); తక్కెన్‌= తగ్గాయి, పురంబు వీథులన్‌= 
నగర వీథులలో; విటచిత్తవృత్తులన్‌= విలాసకాండ్ర మనస్సులలో; మదంబు+ఒలసెన్‌= మద్యం సేవించటంవల్ల ఆనందం కలిగింది. 


తాత్పర్యం: చుక్కలు ఒక్కొక్కటే మెరుస్తూ మొగాలు బైటపెడుతున్నాయి. మన్మథుడు విల్లు ఎక్కుపెట్టి చక్రవాకాలుండే 
చోట్లను వెదక నారంభించాడు. నేలంతా ఎరుపెక్కుతూ వచ్చింది. దీపాలకాంతి సోయగాన్ని సంతరించుకొన్నది. 
పురవీథులలో జనుల సందడి తగ్గింది. విటుల మనఃప్రవృత్తులలో మదభావం విరిసింది. 


విశేషం: 1. అలం: స్వభావోక్తి సూర్యు డస్తమించి చంద్రు డుదయించే లోపల ఉండే సంధ్యా సమయాన్ని సహజసుందరంగా, 
ధ్వని బంధురంగా తిక్కన వర్షించాడు. చుక్కలు తోచటం, చ(క్రవాకాల జంటలు కళ్ళుకనపడక, దగ్గరున్నా విరహవేదన పడటం 
(అందుకే మన్మథుడు వాటిని బాణాలతో కొట్టుండాలి), సంధ్యారుణ కాంతితో భూమి ఎర్రబడటం (అంటే ఇంకా చీకటితో 
నల్లబడలేదని భావం), దీపాల సోయగం, పురవీథులు నిశ్శబ్దం కావటం, [క్రమంగా విటులు మదించి విజృంభించటం - అనేవి ఆ 
సంధ్యాసమయంలో జరుగుతున్న పరిణామాన్ని క్రమంగా సూచిస్తూ తిక్కన(ప్రకృతిపరిశీలన ప్రజ్ఞను ప్రకటిస్తున్నాయి. 2. ఇందులో 
విటుల మదభావం పేర్కొనబడింది. ఇది సంచారి భావం. మద్యం సేవించటం వలన కలిగేది మదమని భరతుడు; మద్యం వలన 
కలిగిన ఆనంద సమ్మోహాల మిశ్రమం మదమని సింగభూపాలుడు; మద్య సేవనం వలననేకాక ఐశ్వర్యం, విద్య, ఆభిజాత్యం, 
ఉత్తమ స్తీ పరిప్వంగ సంభోగాలు మొదలైన వాటివలన కూడా ఏర్పడే భావం మదమని శారదాతనయుడు. ఇవి ఉత్తమ మధ్యమాధమ 
భేదాలతో మూడు రకాలు. తరుణ మదం (యౌవనం వలన ఏర్పడే మదం) ఉత్తమం; మద్యమదం (మద్యం వలన ఏర్పడే 
మదం) మధ్యమం; అవకృష్ణమదం (అల్పులమదం,) అధమం అని భరత శాస్త్రం. కొన్ని మహాభారత (ప్రతులలో “మదంబు” అనే 
పాఠానికి బదులు 'ముదంబు' అనే పాఠం కనబడుతున్నది. 'మద'మనే పాఠమే సందర్భోచితం. విటులకు మదం సహజం కాని, 
ముదం కాదు. 3. (ప్రకృతి వర్లనాన్ని మానవ (ప్రకృతి వ్యంజకంగా చేయటం తిక్కన నేర్పరితనం. కీచకుడు కూడా విటశేఖరుడు. 
అతడు వలపుమద్యం వలన మదభావాన్ని పొంది ఉన్నాడు. అతడు మనసులో కోరుకొనే సంధ్యాకాలం ఆతడి యెదుట ధ్వనిమయంగా 
తారసిల్లింది. మెరుస్తున్న (క్రీగంటి చూపులు, కొనగోళ్ళు నక్షత్రాలుగా చెప్పటం కవిసమయం. అవి తలలెత్తి తోస్తున్నాయి. అట్లాగే 
చ(క్రవాకాల జంటలను వక్షోజాల జంటగానూ (వాటి మధ్య మన్మథ బాణం తాకేటట్టుగానూ) చెప్పుతారు. నేల (క్షేత్రం - భార్య - 
యోని) రాగరంజితం కావటం, దీపాల కాంతి వంటి నగల కాంతులు రంజిల్లటం, పురవీథులు - పురమంటే శరీరం, వీథులు 
అంటే కళామార్గాలు అలజడి లేకుండా అనుకూలంగా ఉండటం. ఇవన్నీ గమనిస్తే ఏ ఉత్తమ విటుడిలోనైనా తరుణమదం 
తురంగలిస్తుంది. కీచకుడి మనసులో శారదాతనయుడు చెప్పినట్టు ఉత్తమ (స్తీ పరిష్వంగ సంభోగ భావజన్యమైన మదం ధ్వనిమయం. 
(సంపా.) 


వ. పదంపడి జారచోరజనంబుల మనంబు లలరం జంద్రాస్తమయం బగుటయు. 320 


ప్రతిపదార్థం: పదంపడి= తరువాత (క్రమంగా; జారచోరజనంబుల= వ్యభిచారుల, దొంగల; మనంబుల= మనస్సులు; అలరన్‌= 
సంతోషించగా; చంద్ర+అస్తమయంబు+అగుటయున్‌= చం|ద్రుడు (క్రుంకగా. 


తాత్సర్యం: వెంటనే జారచోరుల మనస్సులకు ఆహ్లాదం కలిగేటట్టు చంద్రుడు [క్రుంకగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. పెనుమి ట్టిది పల్లం బిది। యనకుండ(గ నోలమును బయలు నొక్కటిగాం 
గనువిచ్చుటయును మోడ్డుట । యును సరిగా. దమము పర్వె నుర్విం దోడ్డోన్‌. 321 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇది, పెనుమిజ్టు= ఇది పెద్ద మిట్ట; ఇది పల్లంబు= ఇది గుంట; అనకుండంగన్‌= అనటానికి వీలులేని విధంగా; 
ఓలమును= మరుగు (ప్రదేశమూ; బయలున్‌= బయలూ; ఒక్కటిగాన్‌= ఒకేరకంగా; కనువిచ్చుటయును= వికసించటం; 
మోడ్చుటయును= ముడుచుకొనటం; సరి+కాన్‌= సమానం కాగా; ఉర్విన్‌= భూమిపై; తోడ్లోన్‌= వెంటవెంటనే; తమము= చీకటి; 
పర్వెన్‌= వ్యాపించింది. 

తాత్సర్యం: ఇది ఎత్తు, ఇది పల్లం అని చెప్పలేనట్టుగా, లోపలా బయటా ఒకటే విధంగా, కళ్ళు తెరిచినా మూసినా 
ఒకటే విధంగా ఉండేటట్టు చీకటి (క్రమంగా నేలను (క్రమ్మేసింది. 


భీమకీచకులు నర్తనశాలలో గలసికొనుట (సం. 4-21-38) 
వ. అప్పు డా కృశోదరి వృకోదరుకడకుం జని సమయం బయ్యె ననవుడు. 322 


ప్రతిపదార్థం: ఆ కృశ+ఉదరి= చిక్కిన నడుము కలది (ఆ ద్రౌపది); వృక+ఉదరుకడకున్‌+చని= తోడేలు ఉదరంవంటి ఉదరం 
కలవాడు (తోడేలు ఆకలి కంటె ఆకలి గలవాడు) ఐన భీముడివద్దకు వెళ్ళి; సమయంబు+అయ్యెన్‌+అనవుడున్‌= సమయం 


అయిందని చెప్పగా. 
తాత్పర్యం: అప్పుడు [ద్రౌపది భీముడి వద్దకు వెళ్ళి సమయం అయిందని చెప్పగా. 


తే. అతడు పెండ్లికి. బిలిచినయట్లు వికచ । హృదయు(డై తలచీర యాయితము సేసి 
ద్రుపదనందన( జూచి 'నాతోన వెనుక । నల్ల నంతంత నరుగుదె' మ్మని కడంగి. 323 


ప్రతిపదార్థం: అతండు= భీముడు; పెండ్డికిన్‌+పిలిచిన+అట్టు= పెండ్డికి పిలిచినట్టు; వికచహృదయుండు+ఐ= వికసించిన మనస్సు 
కలవాడై; తలచీర= తలపాగా; ఆయితము+చేసి= సవరించుకొని; (ద్రుపదనందనన్‌+చూచి= (ద్రౌపదిని చూచి; నా తోన్‌+అ 
వెనుకన్‌= నా వెంట; అల్లన్‌+అంతన్‌+అంతన్‌= మెల్లగా దూరదూరంగా; అరుగు+తెమ్ము+అని= రమ్మని; కడంగి= పూని 
ముందుకు నడచి. 


తాత్సర్యం: భీముడు పెళ్ళికి పిలిచినట్టు సంతోషించి, తలపాగా చుట్టుకొని (ద్రౌపదిని తన వెనుక అనుసరిస్తూ 
కొంచెం దూరం దూరంగా మెల్లగా రమ్మని కోరి. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం: అలం: లోకోక్ష్యలంకారం. పెళ్ళికి పిలిచినట్టు- అనేది జాతీయం. ఆనందంగా వెళ్ళటానికి సంకేతం. కీచకుడిని 
సంహరించటానికి భీము డెంత గూఢంగా ఉత్సాహపడుతున్నాడో ఒక్కసారి తన హృదయ వికాసం (ప్రదర్శించటంలో 


ప్రకటితమౌతున్నది. 'తలచీరి అనేది ఆనాటి పురుషుల వ(స్తధారణను తెలియజేస్తున్నది. తలపాగాను చుట్టుకొనటం అలవాటు. 
“చీరి అంటే కేవలం కోక అనే అర్థంలో కాక వస్త్రం అనే అర్థంలో తీసికొనాలి. 


చ. గమనమువీంక వేటొక వికారము పుట్టక సంగరోత్సవో 
ద్యమరభసాతిరేకము బయల్పడు టించుకలేక రోషసం 
భ్రమ మొకయింతయైన( బరభావనిరూప్యముగాక ద్రౌపదీ 
రమణుండు వోయె విక్రమధురంధరతం దగ నాట్యశాలకున్‌. 324 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 321 
ప్రతిపదార్థం: గమనము వీ(కన్‌= పోవటంలోని ఉత్సాహంలో; వేజొక వికారము= (క్రొత్త మార్పు; పుట్టక= జనించక; సంగర+ఉత్సవ+ 
ఉద్యమరభస+అతిరేకము= యుద్దానికి పోయే పండుగ జరుపుకొనే ప్రయత్నంలోని వేగాధిక్యం; బయల్పడుట= బయటపడుట; 
ఇంచుకలేక= కొద్దిగా కూడా లేకుండా; రోషసంభ్రమము= కోపంతో కూడిన తొట్రుపాటు; ఒక ఇంత+ఐనన్‌= కొంచెం కూడా; 
పరభావ నిరూప్యము+కాక= ఇతరుల మనస్సులచే తెలియదగినది గాక; (ద్రౌపదీరమణు(డు= భీముడు; విక్రమధురంధరతన్‌= 
పరాక్రమ నిర్వహణతో; నాట్యశాలకున్‌= వర్తనశాలకు; తగన్‌+పోయెన్‌= సముచితంగా వెళ్ళాడు. 


తాత్పర్యం: ద్రౌపదీ రమణుడైన భీముడు తన నడకలో భేద మేమీ లేనట్టుగా, యుద్దానికి పోయే ఉత్సాహం కొద్దిగా 
కూడా బయటపడకుండా, తన కోపావేశం బయటవారు తెలిసికొనలేకుండా గంభీర పరా(క్రమమూర్తి వహించి నర్తనశాలకు 


వెళ్ళాడు. 
విశేషం: ద్రౌపదీరమణుడనే విశేషణం భీముడి అంతరంగాన్ని ధ్వనిస్తున్నది. సరి అయిన కాలంలో శక్తిమంతంగా (ప్రత్యర్థిని 


ఎదుర్కొనటానికి తగిన మానసిక సమాహిత సంకల్పాన్ని వికార విరహితమైన భీముడి గంభీర పరాక్రమమూర్తి వ్యక్తం చేస్తున్నది. 
అతడి మూర్తి తుఫానుకు ముందు కానవచ్చే ప్రకృతి (ప్రశాంతతవలె కానవస్తున్నది.(సంపా.) 


వ. చని వివేకరహితు హృదయంబునుం బోలె. దమోదూషితంబును, విదద్ద వనితా ప్రేమంబునుం బోలె 
దుర్నిరూపంబును, ఘోరాటవీ భాగంబునుం బోలె నిర్మనుష్యంబును, గాపురుష లక్ష్మీ విలాసంబునుం బోలె 
ననుపయోగ్యంబును, ననభ్యస్త శాస్తంబునుం బోలె దుర్గమంబును, స్వపష్నలబ్ధ్బపదార్థంబునుం బోలె నదృష్టి 
గోచరంబును, విషమ కావ్యంబునుం బోలె నస్పష్టాలంకారంబును, బాలిశు రాజ్యంబునుం బోలె జారచోర 
హృద్యంబునునైన యా నర్తనాగారంబు ముఖభాగ స్థలంబుసేరి. 325 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వివేకరహితు హృదయంబునున్‌+పోలెన్‌= తెలివితక్కువ వాడి మనస్సువలె; తమస్‌(:)+దూషితంబును= 
చీకటిచేత నిందించబడినదీ, (తమోగుణంచేత, అజ్ఞానం చేత చెడినదీ); విదగ్ధ వనితా (పేమంబునున్‌+పోలెన్‌= ప్రాఢనాయిక 
(ప్రేమవలె; దుర్‌ నిరూపంబును= తెలియరానిదీ; ఫరోర+అటవీ భాగంబునున్‌+పోలెన్‌= భయంకరమైన అరణ్యంవలె; 
నిర్‌+మనుష్యంబును= మనుష్యులు లేనిదీ; కాపురుష లక్ష్మీ విలాసంబునున్‌+సోలెన్‌= నీచపురుషుడి సంపద యొక్క అతిశయంవలె; 
న+ఉపయోగ్యంబునున్‌= ఉపయోగించటానికి వీలులేనిదీ; న+అభ్యస్తశా(స్త్రంబునున్‌+పోలెన్‌= చదువబడని శా(స్తంవలె; 
దుగ్గమంబును= చొరబడరానిదీ; స్వప్షలబ్ద పదార్థంబునున్‌+పోలెన్‌= కలలో లభించిన వస్తువువలె; అదృష్టిగోచరంబును= కంటికి 
కనిపించనిదీ; విషమ కావ్యంబునున్‌+పోలెన్‌= కష్టమైన (గ్రంథంవలె; అస్పష్ట+అలంకారంబును= స్పష్టంగా తెలియని అలంకారాలు 
గలదీ; బాలిశురాజ్యంబును+పోలెన్‌= మూర్భుడి రాజ్యంవలె; జారచోరహృద్యంబును= విటులకు, దొంగలకు ఇష్టమైనదీ; ఐన 
ఇనటువంటె; ఆ నర్తన+అగారంబు= ఆ నాట్యశాలయొక్క; ముఖభాగస్థలంబు+చేరి= ముందరి ప్రదేశం చేరి. 


తాత్సర్యం: తెలివితక్కువవాడి హృదయంవలె చీకటితో కలిషితమైనదీ, ప్రౌఢ నాయిక (పేమవలె నిరూపించలేనిదీ, 
భయంకరారణ్యంవలె మనుష్యులు లేనట్టిదీ, నీచపురుషుడి సంపద వలె ఉపయోగరహితమైనదీ, చదువబడని శాస్త్రం 
వలె చొరరానిదీ, కలలోని వస్తువు వలె కంటికి కనిపించనిదీ, కష్టమైన కావ్యంవలె అలంకారాలు స్పష్టం కానిదీ, దుష్టుడి 
రాజ్యం వలె జారులకూ, చోరులకూ సంతోషం కలిగించేదీ అయిన నర్తనశాల ముందరిభాగాన్ని చేరాడు. 


విశేషం: 1. అలం: ఉపమ, శ్లేష. కన్ను పొడుచుకొన్నా కనబడని చీకటిలో నర్తనశాలను స్పష్టంగా చూచినట్టు వర్ణించటం సముచితం 
కాదు. కాని, ఆ ప్రదేశం ఒక మహాయుద్దానికి రంగం కాబోతున్నది. అంతా చీకట్టో, ఆ భవనగర్భంలో జరుగబోతున్నది. అట్టి 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 

భవనాన్ని గురించి భౌతికంగా కాక భావనామయంగా వర్షించి చెప్పటం ప్రకరణౌచిత్యం. భావనామయచి(త్రాన్ని ఆర్టీ ఉపమానాలతో 
రూపుకట్టించటం, శ్లేషతో కూడిన సమానధార్మాలతో ఉపమేయోపమానాలను సమర్థించటం ఇందులో శిల్పం. ఉపమేయ, ఉపమాన 
ధర్మాలు వరుసగా ఇట్లా ఉంటాయి. తమము (చీకటి, తమోగుణం), దుర్నిరూపం (రూపం తెలిసికోలేనిది, ఇదమిత్ధంగా తెలిసికొన 
లేనిది), నిర్మనుష్యం (మనుష్యులు సంచరించనిది, మనుష్యులు నివసించనిది), అనుపయోగ్యం (ఉపయోగించనిది; ఉపయోగానికి 
పనికిరానిది), దుర్గమంబు (వెళ్ళటానికి కష్టమైనది, దాటటానికి సాధ్యం కానిది), అదృష్టిగోచరంబు (కంటికి కనబడనిది, దృష్టిగోచరం 
కానిది. అస్పమ్రాలంకారంబుం అర్థంకాని శబ్దార్థాలంకారాలు కలది, స్పష్టంగా కనబడని భవనాలంకారాలు కలది), జారచోరహృద్యంబు 
(జారులకు చోరులకు ఆకర్షణీయమైనది. జారులచేతచోరులచేత అందమైనది). 2. ఇటువంటి శైలి కాదంబరి, దశకుమార 
చరితంవంటి సంస్కృత కావ్యాలలో బాగా కనబడుతుంది. తిక్కన మిత్రుడు మూలఘటిక కేతన దండి దశకుమార చరిత్రను 
తెలుగుచేసి మిత్రుడికి అంకితమిచ్చాడు. తిక్కనకు కూడా దండి రచన మీద కొంత అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. 
మొత్తానికి ఇది తిక్కన సహజశైలి కాదు. (ప్రాచీన కవుల శైలులను కూడా యథావకాశంగా ప్రయోగించటం మహాకవిత్వ లక్షణాలలో 
ఒకటి. దానిని తిక్కన అక్కడక్కడ అద్భుతంగా, అయినా జొచిత్యవంతంగా, నిర్వహిస్తాడు. అట్టి విశేషరచనకు ఇది ఒక ఉదాహరణం. 
(సంపా.) 


క. కెల(కులు( బిటింది దెసయుం, | గలయం బరికించి తన యఖండిత బాహా 
బలగర్వమ యచ్చట ముం । గలిగా మదమత్తభద్రగజసదృశగతిన్‌. 326 


ప్రతిపదార్థం: కెలంకులున్‌= పక్క(ప్రదేశాలూ; పిటింది దెసయున్‌= వెనకదిక్కూ; కలయన్‌+పరికించి= చక్కగా చుట్టూ చూచి; 
తన= తనయొక్క (భీముడి యొక్క); అఖండిత బాహాబలగర్వము+అ= తక్కువకాని భుజబలసమృద్దియే; అచ్చటన్‌= నర్తనశాలలో; 
ముంగలి+కాన్‌= ముందుకాగా; మదమత్తభ(ద్రగజసదృశగతిన్‌= మదించిన పట్టపు ఏనుగువలె నడుస్తూ, 


తాత్సర్యం: భీముడు నర్తనశాల నాలుగు ప్రక్కల కలయ చూచి మొక్కవోని తన భుజబలమే సహాయంగా కలవాడై 
మదించిన పట్టపుటేనుగువలె నడుస్తూ వెళ్ళాడు. 


నిశేషం: అలం: ఉపమ. భీముడి నడకను భద్రగజగమనంతో పోల్చడంతో జయం తథ్యమని సూచించటమైనది. నర్తనశాల ప్రవేశ 


ఘట్టాన్ని మూలాతిశయంగా తిక్కన చిత్రించాడు. మదంచేత మత్తిల్లిన భ(ద్రగజంవలె నిస్సంకోచంగా లోపలికి ప్రవేశించాడట 
భీముడు! మదించినా భద్రతయందు శ్రద్ద వహించిన వివేకం (ప్రకటించా డతడు. అందువలననే నలుదిక్కులా కలయజాూచి 
ఎవ్వరూ తనను చూడటం లేదని నిశ్చయించుకొన్నాడు. లోనికి ప్రవేశిస్తే తన బలమే తనకు రక్ష. ఏకైకవీరుడై విజృంభించాలి. ఆ 
సంగతిని తనలో తెలివికి తెచ్చుకొన్నాడు. వివేచనతో కూడుకొన్న విశిష్ట ప్రయత్నం విజయకారకం అనే ధైర్యంతో భద్రగజంవలె 
ముందుకు సాగాడు. (సంపా) 


శా. ధ్వాంతాకారితకుడ్యకుట్టిమ ఘనస్తంభావలీరూపముం, 
బ్రాంతాది ప్రవిభాగ బోధ రహిత ప్రాగ్వ్వారముం, గాతర 
స్వాంత త్రాసకరంబు నై, దురభివేశంబైన యా లోను ని 
శ్రింతుండై సతికేలు వట్టికొని చొచ్చెన్‌ భీము. డత్యుగ్రతన్‌. 327 


ప్రతిపదార్థం: ధాంత+ఆకారిత= చీకటి రూపుకట్టినట్టుగా ఉన్న; కుడ్య= గోడలయొక్క; కుట్టిమ= నేలయొక్క; ఘనస్తంభ+ఆవలీ= 
పెద్ద స్తంభాల వరుస యొక్క; రూపమున్‌= రూపం కలదానినీ; ప్రాంత+ఆది= తుదిమొదళ్ళు, దగ్గరా దూరం మొదలైన; ప్రవిభాగ= 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 323 
భేదం యొక్క; బోధ రహిత= తెలివిడి లేని (తెలియని); (ప్రాక₹ద్యారమున్‌= ముందరి (సింహ) ద్వారం కలదీ; కాతరస్వాంత= 
భయపడే మనస్సుకలవారికి; (త్రాసకరంబున్‌+ఐ= భయం కలిగించేదై; దురభివేశంబు+ఐన= చొరరానిదైన; ఆ లోను= ఆ 
నర్తనశాల లోపలి భాగంలో; నిశ్చింతుండు+ఐ= ఏ దిగులూ (ఏ అనుమానమూ) లేనివాడై; సతి కేలు= ద్రౌపది యొక్క చేయి; 
పట్టుకొని= అందికొని; భీముండు= అతి+ఉ(గ్రతన్‌= మిక్కిలి కోపంగా; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సర్యం: చీకటి రూపుకట్టినట్టుగా మారిన గోడలూ, నేల పైభాగం, స్తంభాల వరుసా కల రూపంతో ఉన్నదానినీ, 
(భవనాంగాలను విడివిడిగా తెలిసికొనలేనంతగా చీకటిలో మునిగిపోయిన రూపం కలిగినదని భావం). తుది మొదళ్ళు 
విడమరచి తెలిసికొనలేని సింహద్వారం కలిగిందీ, (ముందు ద్యారం కూడా చీకట్లో స్పష్టంగా కనబడనిదీ అని భావం), 
పిరికివారి హృదయాలను చెదరగొట్టేదీ, చొరటానికి సాధ్యం కానిదీ అయిన నర్తనశాల లోపలిభాగంలోకి నిశ్చింతగా 
భీముడు భార్యచేయి పట్టుకొని అమితకోపంతో (ప్రవేశించాడు. 


విశేషం: ఈ వర్షనం అమూలకం. ముఖద్వారం ద్వారా భీముడు నర్తనశాల లోపలిభాగంలోనికి ప్రవేశించే ఘట్ట మిది. (ద్రౌపది 
చేయిపట్టుకొని మిక్కిలి భయం కలిగించే కోపభావంతో లోనికి (ప్రవేశించాడు. లోపలంతా కటిక చీకటి. భవనాంగాలను, తుది 
మొదళ్ళను గుర్తించలేని చీకటి. పిరికివాళ్ళకు భయంకరంగా ఉండి చొరటానికి చొరనివ్వని చీకటి. తిక్కన (ప్రకృతి వర్లనను 
వాచ్యార్థ స్ఫూర్తికొరకు ఎంత వాడతాడో వ్యంగ్యార్థ దీప్తికొరకు అంత వాడతాడు. ఇందులో భావించదగిన అంశాలు- 


1. వెనుకటి పద్యంలో మదమత్తగతి చెప్పబడింది. అది ఈ పద్యగతిలో చూపించబడింది. నర్తనశాల లోపలి భాగాన్ని నాలుగు 
సమాసాలతో వర్లించాడు తిక్కన. ఉత్తరోత్తరాలు (క్రమంగా చిన్నవైపోవటం విశేషం. అందులో కూడా ఒక (క్రమవిన్యాసం 
కనపడుతుంది. అందులోకి భీముడు నిశ్చింతుడై (ప్రవేశించి నడిచిన వైఖరిని 'ధ్యాంతాకారిత.. రూపమున్‌' అనే దీర్హసమాసం 
ధ్వనింపచేస్తున్నది. సింహద్వారాన్ని దాటుతున్న గతిలో సతి కేలువట్టి నడచినవైఖరి వ్యంజితమౌతున్నది. పిరికివాళ్ళకు భయం 
కలిగించే చోటికి అతడు అత్యుగ్రతతో వెళ్లాడనీ, దురభివేశమైన ఆ ప్రాంతంలో అవలీలగా ప్రవేశించాడనీ ధ్వని. నాలుగడుగులు 
వేయటం తెలుగు జాతీయం. భీముడు నాలుగడుగులు వేసినట్టు నాలుగు సమాసాలు. మొదట వేగంగా సాగి, క్రమంగా 
నెమ్మదిగా నడచిన వైఖరి భద్రతకు (ప్రతీక. దీర్జాక్షర బహుళమైన పద్యగతి మందగతిని సూచిస్తూ నర్తనశాల వైశాల్యాన్ని కూడా 
ధ్వనింపజేస్తున్నది. కీచకుడు తప్పక వస్తాడనీ, అతడిని తప్పక జయిస్తాననీ నిశ్చయించిన భీముడు నిశ్చింతగా ముందుకు 
సాగాడనీ వ్యంగ్యం. 2. భీముడు విక్రమ గంభీరుడుగా నర్తనశాలవరకూ నిబ్బరంగా నడచి వచ్చాడు. ఇక చీకటింటిలో 
ప్రవేశించేటప్పుడు కార్యనిర్వహణకు తగిన 'అత్యుగ్రతి' ను మనస్సులో నింపుకొన్నాడు. ఉగ్రత రౌద్రరస అనుభావం. రౌద్రం 
వలన శ్వత్రుసంహారమే కార్యఫలం. నిళ్ళబ్దమైన, భయంకరమైన అంధకారం మృత్యుసదృశ్యం. శత్రుసంహారరూపమైన కార్యం 
చీకటిలో ధ్వని. కీచకవధ అపూర్వంగా జరుగబోతున్నది. దాని నిర్వహణ భావనను భీముడికి అందించింది ఆ చీకటిరూపంగా 
తోచిన నర్తనశాలయే. ఇది గోడ, ఇది నేల, ఇవి స్తంభాలు అనే తేడా తెలియని ఆ వింత రూపం కీచకుడిని చంపటంలో 
అనుసరించవలసిన పద్దతిని సూచించింది. వాడి కాళ్ళూ, చేతులు, తల మొదలైనవాటిని అతడి శరీరంలో (గ్రుచ్చి మహామాంసపిండం 
చేసి వింత చావు కల్పిస్తాడు. ఆ భావన ఈ మొదటి సమాసం స్ఫురింపచేసింది. ఇది మొదలు, ఇది తుద అని తెలియని 
ముఖద్వారం భీముడి వింత మల్లయుద్ద వైఖరిని స్పురింపచేసింది. లోకభయంకరంగా, మరొకరు ఆ పద్దతిలో యుద్దం 
చేయలేరన్నట్టుగా గూఢంగా యుద్దం చేయాలన్న అజ్ఞాత వ్రత దీక్షా స్పృహ చివర భీముడి మనస్సులో మెరిసింది. ఈ విధంగా 
చీకటిలో చీకటిగా తోచిన నర్తనశాల శత్రుసంభార విధాన సూచికగా భీముడి అంతరంగంలో స్ఫురించింది. ఇది తిక్కన వస్తురసధ్వని 
శిల్పం! (సంపా.) 


వ. _ ఇట్లుసొచ్చితజియంజని మధ్యప్రదేశంబున విరాటనందన లీలాపర్యంకం బరసి కని, దాని కనతిదూరంబునం 
బాంచాలి నోసరిల నునిచి, తా నా తల్పంబున నుండె; నంతం గీచకుండు. 328 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు+చొచ్చి= ఈవిధంగా (ప్రవేశించి; తజీయన్‌+చని= లోపలికి వెళ్ళి; మధ్య(ప్రదేశంబునన్‌= నర్తనశాల 
నడిమిభాగంలో; విరాటనందన= ఉత్తరయొక్క; లీలాపర్యంకంబు= విలాసంగా పడుకొనే పాన్సును; అరసి కని= పరిశీలించి 
తెలిసికొని; దానికిన్‌+అనతి దూరంబునన్‌= దాని దగ్గరలో; పాంచాలిన్‌= (ద్రౌపదిని; ఓసరిలన్‌+ఉనిచి= కనబడకుండా దాచి 
ఉంచి; తాను= భీముడు; ఆ తల్పంబునన్‌= ఆ పాన్సుపై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అప్పుడు; కీచకుడు. 


తాత్పర్యం: భీము డా విధంగా (ప్రవేశించి లోపలికి వెళ్ళి భవనంమధ్యలో ఉత్తర పవళించే మెత్తని పాన్సును పరిశీలించి, 
తెలిసికొని, దానికి సమీపాన ద్రౌపదిని కనబడకుండా దాచి వుంచి, ఆ పాన్సుపై కూర్చున్నాడు. అప్పుడు కీచకుడు. 
విశేషం: లీలాపర్యంకం - విలాసశయ్య (మెత్తని పాన్పు). రాజకుమార్తె నాట్యాభ్యాసంలో అలసినప్పుడు విశ్రాంతి తీసికొనే మంచం. 


అది ఇప్పుడు లీలాపర్యంకం (విలాసశయ్య)గా పనికి వస్తుందని భీముడు ఆ స్థలాన్ని నిశ్చయించాడు. అది భవనమధ్యభాగంలో 
ఉన్నది కాబట్టి రహస్యం బాగా రక్షించబడుతుంది. ఈ రెండూ స్థలనిర్దేశంలో ముఖ్యమైన అంశాలు. (సంపా.) 


క _ కైసేసి మద వికారో । ల్లాసంబున మేను వొంగ లఘుగతి నుత్కం 
రఠాసవపానవిధాన । వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్‌. 329 


ప్రతిపదార్థం: క్రైసేసి= అలంకరించుకొని; మదవికార+ఉల్ల్హాసంబునన్‌= మదభావం వలన కలిగిన వింత సంతోషంతో; మేను= 
శరీరం; పొంగన్‌= పొంగిపోగా; లఘుగతిన్‌= వేగంగా కొద్దిగా సేవించే పద్దతిలో; ఉత్కంఠా= మదనోత్సాహం కొరకు; ఆసవ, పాన, 
విధానవ్యాసంగ= మద్యాన్ని సేవించే పద్దతిలోని ఆసక్తి చేత; తరంగిత+అంతరంగుండు= ఉప్పొంగుతున్న మనస్సు కలవాడు; 
అగుచున్‌= బాతూ. 


తాత్సర్యం: అలంకరించుకొని, మదభావంతో కలిగిన వింతగా శరీరం ఉప్పొంగుతూ ఉండగా; కొద్దిగా వేగంగా 
ఉత్కంఠాసవాన్ని (మదనోద్రేకానికి పనికి వచ్చే మద్యాన్ని) సేవించటం వలన కోర్కెతో తరగలెత్తిన మనస్సు కలవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇందులోని మదభావం మద్యం వలన కలిగింది కాబట్టి కీచకుడు మధ్యమ (ప్రవృత్తి కలవాడని ధ్వని. 'విధా+నవ్య+ఆసంగ= 
కొత్తదయిన మాలిని యొక్క సంగమము” అనే అర్థాన్ని జనహిత వ్యాఖ్య చెప్పింది. ఉత్కంఠా+ఆసవము= అనే సమాసాన్ని 
రూపకంగా శ్రీమున్నంగి శర్మ పరిషృత విరాటపర్వంలో చెప్పబడింది. (సంపా.) 


శా. సింగంబున్నగుహా నికేతమునకున్‌ శీఘ్రంబునన్‌ వచ్చు మా 
తంగంబుం బురుడించుచుం బవనపుత్ర స్వీకృతంబైన యా 
రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు ఘూర్లిల్ల నిం 
తిం గాముం డింటం దేండె యింత కని యుద్వృత్తాంగజోన్నాదుందై. 330 


ప్రతిపదార్థం: సింగంబు= సింహం; ఉన్న గుహానికేతమునకున్‌= ఉన్న గుహానివాసంలోనికి; శీఘ్రంబునన్‌= త్వరగా; వచ్చు= 
వచ్చే; మాతంగంబున్‌= ఏనుగును; పురుడించుచున్‌= పోలుతూ; పవనపు(త్ర స్వీకృతంబు+ఐన= భీముడు (గ్రహించిన; ఆ 
రంగ+అగారము= ఆ నర్తనశాల; చేరన్‌+వచ్చి= లోపలికివచ్చి; మదిలోన్‌= మనస్సులో; రాగంబు= వలపు; ఘూర్లిల్లన్‌= తిరుగాడగా 
(వేగిరపెట్టగా); ఇంతకున్‌= ఇప్పటికే; ఇంతిన్‌= సైరంధ్రిని; కాముండు= మన్మథుడు; ఇంటన్‌+తేండె= ఇక్కడకు తీసికొనిరాడా?; 
అని= అని భావించి; ఉత్‌+వృత్త+అంగజ+ఉన్మాదుండు+ఐ= విజృంభించిన (పైకెగిసిన) వలపుపిచ్చి కలవాడై. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 325 
తాత్సర్యం: సింహం ఉన్న గుహానివాసానికి వేగంగా వచ్చే ఏనుగును అనుకరిస్తూ భీముడు అధిష్టించి ఉన్న ఆ నర్తనశాలను 
సమీపించి కీచకుడు మనస్సులో వలపు సుడులు తిరుగుతూ నినదిస్తూ ఉండగా “ఇప్పటికే మన్మథుడు ఆ కాంతను 
ఇక్కడికి తెచ్చి ఉంటాడులే అని భావించి, ఒడలు తెలియక విజృంభించే వలపుపిచ్చి రెచ్చినవాడై. 


నిశేషం: అలం: ఉపమానం. సింహం నివసిస్తున్న కొండగుహకు ఏనుగు వేగంగా వెళ్ళినట్టు భీముడున్న నర్తనశాలకు కీచకుడు 
వెళ్ళాడు. చక్కని ఉపమానం. అట్టా వేగంగా వెళ్ళటానికిగల కారణం? సింహం ఉన్నదని తెలిసా? తెలియకా? తెలియకే వెళ్ళుతున్నాడు. 
అక్కడ మన్మథుడు తెచ్చి ఉంచిన వనిత ఉంటుందని వెళ్ళుతున్నాడు. వలపులు మదిలో సుళ్ళు తిరిగి రాగాలు తీస్తున్నాయి. 
వలపు పిచ్చి (మోహోన్మాదం) మనసులో ఉవ్వెత్తున లేస్తున్నది. అంటే ఉత్తమ వనితను పొందబోతున్నానన్న మదభావం, ఇదివరకే 
అతడిలో జాగృతమై పొంగులు వారుతున్న తరుణమదం, మద్యమదాలకు ఉత్పోషకంగా ఉన్నది. అందువలనే మూడంచెల 
ఉన్మాదం ముయ్యెత్తుగా ఎగసింది. అది ఉన్మత్తావస్థయొక్క పరాకాష్ట. దానివలన వనితాసంభోగవాంఛతో అతడు శాలలో 
ప్రవేశించాడు. పై ఉపమానం రాబోయే గండాన్ని సూచిస్తున్నది. సింహం బారిన ఏనుగు పడి మరణిస్తుందని అలంకార ధ్వని. ఇది 
పఠితలు మాత్రమే ఊహించగలరు. మరి సింహబలుడికి ఈ సంగతి తెలియదు. అది విధివిలాసం. అతడు మదనోన్మాదంతో 
వనిత మాటను నమ్మి నర్తనశాలలో ప్రవేశించాడు. కీచకుడిపరంగా అది విటుడు సంకేతస్థలానికి సానురాగంగా వెళ్ళుతున్న 
శృంగార రసస్థితిని తెలుపుతుంది. అది ధర్మవిరుద్దమని పరఠితలు భావించటంవలన అది రసాభాసమౌతుంది. అయినా, అతడు 
వంచనకు గురి జొతున్నాడన్న భావం కూడా పరితలకు కలుగుతుంది. కావున అతడివైపు వారి సానుభూతి కలుగుతుంది. 
సామాజికుల హృదయాలలో అలంకారశిల్పంతో భీముడితో సహానుభూతినీ, కామావస్థ చిత్రణంలో కీచకుడియందు సానుభూతినీ 
చిత్రించి విరుద్దభావాల విశిష్టశబలతతో రసోల్హాసాన్ని కలిగించే రచనాశిల్ప మిది. (సంపా.) 


చఉ. స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాగ శంక యొ 
క్కంతయు లేక కీచకు( డహంకృతి ముంగలి గాంగ మండపా 
భ్యంతరభూమి( జొచ్చి తథీయంజని యారసి సెజ్జం గాంచి య 
త్యంత ముదావహం బగుడు నందు రయంబున. గేలు సాంచినన్‌. 331 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; స్వాంతము= మనస్సు; బాహుగర్వ= భుజబలగర్వమనే; ఘనసంతమస+అంధము 
+కా(గన్‌= చిమ్మచీకటివలన (గుడ్డిది కాగా; శంక+ఒక్క+అంతయున్‌ లేక= అనుమానం కొద్దిగా కూడా లేకుండా; అహంకృతి= 
అహంకారం; ముంగలి+కాంగన్‌= ముందు నడవగా; మండప+అభ్యంతరభూమిన్‌= నాట్యశాల లోపలిభాగంలో; చొచ్చి= (ప్రవేశించి; 
తజియన్‌+చని= సంకేతస్టలాన్ని సమీపించి; ఆరసి= పరిశీలించి; సెజ్జన్‌+కాంచి= పాన్సును చూచి; అతి+అంత ముద్‌+ ఆవహంబు+ 
అగుడున్‌= మిక్కిలి సంతోషం కలిగించేది కావటం చేత; అందున్‌= అందులో; రయంబునన్‌= త్వరగా; కేలు= చేయి; 
చాణచినన్‌= చాచగా. 


తాత్పర్యం: తన మనస్సు బాహుబలమనే చిమ్మచీకటిలో గ్రుడ్డిదైపోగా రవంతకూడా అనుమానం లేకుండా కీచకుడు 
అహంకారమే ముందు నడవగా నర్తనశాల మండపంలోని అంతర్భాగానికివెళ్ళి, సంకేతంగా ఏర్పరచుకొన్న చోటును 
సమీపించి, పరిశీలించి శయ్యను చూచి, మిక్కిలి సంతోషం కలుగగా వెంటనే తన చేతిని ఆ శయ్యమీదకు పోనిచ్చాడు 
(చాదాడు). 


విశేషం: అలం: రూపకం, కావ్యలింగం. 'స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాంగన్‌ అన్న చోట రూపకం, కావ్యలింగం 
అలంకారాలుగా రాణిస్తున్నాయి. కీచకుడు నర్తనశాలలోకి (ప్రవేశించిన తరువాత సైరంధ్రి వచ్చి ఉంటుందని నమ్మాడు. కాని, 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 

వచ్చింది సైరంధ్రియేనా అని తేల్చుకొనే ప్రయత్నం ముందుగా చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. తాను వస్తే, వచ్చింది 
కీచకుడేనా అని ఆమె కూడా అడగలేదు. ఆమెకు తనమీద అంత నమ్మకం. అందువలన తాను 'వచ్చింది నీవేనా?” అని చీకట్లో 
ఆమెను పలకరించి ధ్రువపరచుకొనలేదు. దీనికి అతడి బాహుబలగర్వమనే చీకటి కారణం. అందువలననే తనకు ఎదురయ్యే 
ప్రమాదాన్ని తెలిసికొనే వివేకం లేని (గ్రుడ్డివాడయ్యాడు. తన అంతటివాడిని వలచి వచ్చిన మగువను గురించి భావించుకొంటూ 
తన గర్వమే మార్గదర్శిగా సాగిపోయి, సంకేతస్థలాన్ని గుర్తించి శయ్యను పసికట్టాడు. దానిపై ఆమె ఉన్న జాడలు లీలగా తోచాయి. 
మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అప్పుడైనా పలకరించి ఎవరో తెలిసికొందామని అతడికి స్ఫురించలేదు. అతడి మనసు 
గుడ్డిది కావటం చేత ఆమె కొరకు చేయి చాచాడు. (వస్తుజ్ఞానాన్ని చేతితో తెలిసికొనటం గ్రుడ్డివాడి లక్షణం) దీనికంతా కారణం 
బాహుగర్వఘన సంతసమత్వమే. ఇట్టా కీచకుడి చర్యలను సమర్థించటానికి తిక్కన కావ్యలింగాలంకారాన్ని ధ్వనిమయంగా 
వాడాడు. (సంపా.) 


చ. ఘనతర కోప వేగమునం గంపమునొందు నిజాంగకంబులం 
దనధ్భతి పెంపు సొం పచలితంబుల( జేయ సమీరుకూర్మినం 
దనుండు తదీయ చేష్టలును దద్వచనంబుల చొప్పు నేర్పడం 
గను మతి నూరకుండె నవికార నిగూఢ నిజ ప్రకారు.దై. 332 


ప్రతిపదార్థం: ఫఘనతర= మిక్కిలి గొప్పదైన; కోపవేగమునన్‌= తీవ్రమైన కోపంతో, కంపమున్‌+ఒందు= వణుకుతున్న; 
నిజ+అంగకంబులన్‌= తన అవయవాలను; తన ధృతి పంపు సారవు= తన థైర్యగుణం యొక్క అతిశయ వైభవం; 
అచలితంబులన్‌= కదలనివాటివిగా; చేయన్‌= చేయగా; సమీరు కూర్మినందనుండు= వాయుదేవుడి ప్రియపుత్రుడు- భీముడు; 
తదీయచేష్టలను= అతడి చర్యలూ; తత్‌+వచనంబుల చొప్పున్‌= అతని మాటలతీరూ; ఏర్పడంగన్‌= తేటపడేటట్టు; కను మతిన్‌= 
చూద్దాములే అనే ఆలోచనతో; అవికార= వికారంలేని (ఎటువంటి కలతపాటు లేని); నిగూఢ నిజప్రకారుయు+ఐ= కప్పబడిన 
తన పద్దతి కలవాడై (లేదా రహస్యమైన తన పద్దతి కలవాడై); ఊరక+ఉండెన్‌= ఊరకున్నాడు. 


తాత్పర్యం: భీముడు తీవ్రమైన కోపంతో అదురుతున్న తన శరీర అవయవాలను ధైర్యశక్తి వైభవంతో చిక్కబట్టుకొని 
ఆ కీచకుడి చేష్టలను, మాటలతీరును పరికిద్దామని అనుకొని తన గుట్టు బయటపడకుండా (తన సహజమైన ఉద్దత 
స్వభావాన్ని దాచుకొని) ఎటువంటి కోపతాపాలకు గురికాకుండా ఊరక ఉండిపోయాడు. 


విశేషం: అంతటి భీముడు ఈ విధంగా తన పద్దతి మార్చుకొని నడుచుకొనటం విచిత్రంగా ఉంటుంది. ఇందువలన ఉద్దతుడైన 
భీముడు ధీరుడైనాడు. అతడిలో కోపం విజృంభించాలంటే కీచకుడు (ద్రౌపది పట్ట పలికే పలుకులూ, చేసే చేష్టలూ అతడికి 
తెలియాలి. అవి (క్రోధభావ విభావాలు కావాలి. అందుకై ఈ మౌనం. ఈ సౌమ్య నిర్వికార వర్తనం. (సంపా.) 


ఆ. కీచకాధముండు కిమ్మోర వైరిపై.। గేలు సాంచి యా విశాలనయన 
గాందలంచి మేను గరుపాటి నిట్లను । మదన ఘూర్ణమాన హృదయు( డగుచు. 333 


ప్రతిపదార్థం: కీచక+ అధముండు= నీచుడైన కీచకుడు; కిమ్మీరవైరి పైన్‌= కిమ్మీరుడిని చంపిన భీముడి పై; కేలు+చాంచి= చేయిసాచి; 
ఆ+విశాలనయన+కాన్‌= ఆ వనిత (సైరంధ్రిగా; తలంచి= తలపోసి; మేను గణుపారన్‌= శరీరం పులకించగా; మదన ఘూర్లమాన 
హృదయుండు+అగుచున్‌= మన్మథభావాలతో కలయబారిన మనస్సుగలవాడౌతూ; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 327 
తాత్సర్యం: కీచకుడు భీముడి శరీరంపై చేయి వేసి, మాలిని అనుకొని (స్పర్శను అనుభవించి) గగుర్పాటు చెందిన 
శరీరం కలవాడై, మన్మథభావాలు మనస్సులో ఉప్పతిల్లగా ఇట్లా అన్నాడు. 


చ. “వనిత! మనోహరంబులగు వస్తువులెల్లను వేడ్క నేటి నీ 
కని నియమించి తెచ్చితి. బ్రియంబున. గైకొను; మెప్పు నంగనా 
జనములు నన్ను(జూచి మరు సాయకముల్‌ దమ చిత్తవృత్తు లేం 
చిన గొనివచ్చి యిత్తురు విశిష్టధనంబులు నాకు లంచముల్‌. 334 


ప్రతిపదార్థం: వనిత!= ఓ మాలినీ! మనోహరంబులు+అగు= అందమైన; వస్తువులు+ఎల్లను= వస్తువులన్నీ; వేడ్కన్‌+ఏణి= 
వేడుకగా ఏర్పరిచి; నీకున్‌+అని, నియమించి తెచ్చితిన్‌= నీ కొరకై ప్రత్యేకంగా ఎన్నికచేసి తీసికొని వచ్చాను; ప్రియంబునన్‌= 
ప్రీతితో; కైకొనుము= తీసికొనుము; ఎఫ్లున్‌= ఎప్పుడూ; అంగనాజనములు= (స్త్రీలందరూ; నన్నున్‌+చూచి= నన్ను (కీచకుడిని) 
చూచి; మరుసాయకముల్‌= మన్మథ బాణాలు; తమ చిత్తవృత్తులు= తమ మనఃప్రవృత్తులను; ఏ(చినన్‌= బాధించగా; 
విశిష్టధనంబులు= విశేష ధనాలను; నాకున్‌ లంచముల్‌= నాకు లంచాలుగా; కొనివచ్చి= తీసికొని వచ్చి; ఇత్తురు= ఇస్తారు. 


తాత్సర్యం: 'ఓ మాలినీ! నీకుగా మేలి వస్తువులను ఏర్పరచి, ప్రీతితో తెచ్చాను. తీసికొనుము. ఇదివర కెప్పుడూ (స్రీలు 
నన్ను చూచిన తరువాత మన్మథుడు తన బాణాలతో వారి మనస్సులలో మరులు రేపగా వారు నా పొందుకోరి 
విలువైన ధనాలను లంచాలుగా తెచ్చి ఇస్తారు. 


విశేషం: విటులు తాముకోరినవారిని వలపింపజేసికొనటానికి లంచాలు ఇవ్వటం సహజం. ఇక్కడ స్త్రీలు తనను వలచివస్తారని 
లంచాలిస్తారని కీచకుడు సగర్వంగా చెప్పుకొంటున్నాడు. ఇందువల్ల అతడి స్వరూపాభిమానమూ, ఆత్మస్తుతీ తెలుస్తున్నాయి. 


సీ, నాదురూపంబు మనంబున జిక్కిన । తరుణి ద క్కొరునేల సరకుసేయు? 
నాదు లావణ్యంబునకు నిచ్చ మెచ్చిన । యెలనాంగ పై(బడ కేల నిలుచు? 
నా విలాసంబులు భావింప బడసిన । యింతి పుష్పా స్తుచే నెట్లు బ్రదుకు? 


నా వివేకమున కానందింప( గనిన యం । గన యెట్లు విరహాగ్ని( గ్రాగకుండు? 


తే. మెజయనా యాడుమాటలు దెటివపిండు । నుల్లములకు నింపారెడు నురులు గావె? 
యిట్లు నీ వొక్కతవె నన్ను నేలుకొంటి । గాక మాట లింకేటికి( గమలవదన !' 335 


ప్రతిపదార్థం: కమలవదన!= పద్మం వంటి ముఖం గల ఓ వనితా!; నాదు రూపంబు= నా సౌందర్యం; మనంబున్‌+చిక్కినన్‌= 
మనస్సులో లగ్నమైన; తరుణి= (స్తీ; తక్కు+ఒరునిన్‌= మరొకరిని; ఏల= ఎందుకు; సరకుసేయున్‌?= లెక్క పెట్టుతుంది?; నాదు 
లావణ్యంబునకున్‌= నా మేని నిగనిగలకు; ఇచ్చన్‌+మెచ్చిన= మదిలో మెచ్చుకొన్న; ఎలనాంగ= స్త్రీ: పైన్‌+పడక+ఏల నిలుచున్‌?= 
పైన వచ్చి పడకుండా ఎట్టా నిలువగలుగుతుంది?; నా విలాసంబులు= నా శృంగారపు హొయలును గురించి; భావింపన్‌+పడసిన= 
ఆలోచించే అదృష్టం పొందిన; ఇంతి= (స్తీ; పుష్ప+అస్రుచేన్‌= మన్మథునిచేత; ఎట్టు (బ్రదుకున్‌?= ఎట్లా (బ్రదుకుతుంది?; నా 
వివేకమునకున్‌= నా తెలివి తేటలకు; ఆనందింపన్‌+కనిన= సంతోషించగలిగిన; అంగన= (స్తీ; విరహ+అగ్నిన్‌= విరహమనే 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 

నిప్పులో; ఎట్టు*క్రాగక+ఉండున్‌?= వేగకుండా ఎట్లా ఉండగలుగుతుంది?; మెజయన్‌= (ప్రకాశించగా; నా+ఆడు మాటలు= 
నేను మాట్లాడే మాటలు; తెజవపిండు= (స్తీ సమూహంయొక్క; ఉల్లములకున్‌= మనస్సులకు; ఇంపారెడు= ప్రీతి కలిగించే; 
ఉరులు కావె= ఉచ్చులు (బంధాలు) కావా?; ఇట్టు= ఈ విధంగా; నీవు+ఒక్కతవె= నీవు ఒక్కదానివే; నన్నున్‌= (కీచకుడిని); 
ఏలుకొంటి(వి)గాక!= ఏలుకొన్నావు సుమా!; మాటలు+ఇంకన్‌+ఏటికిన్‌= ఇక ఇంతకంటె మాటలు ఎందుకు? (ఇక మీద మాటలతో 
కాలక్షేపం చేయటం ఎందుకు? (రతికి ఉప(క్రమిద్దామని భావం). 


తాత్సర్యం: నా సౌందర్యం చూచిన స్త్రీ నన్ను తప్ప మరొకరిని ఎందుకు లెక్కిస్తుంది? నా లావణ్యాన్ని చూచిన అంగన 
నాపైన పడిపోకుండా ఎట్టా ఉండగలదు? నా విలాసాలను చూచిన ప్రే మదనబాణాలకు గురి అయి ఎట్టా బతుకగలదు? 
నా తెలివితేటలు చూచి ఆనందించిన (స్తీ విరహాన్నిలో పడి వేగిపోకుండా ఎట్టా ఉండగలదు? నా మాటలు మగువల 
మనసులకు అందమైన గాలాలు! ఈ విధంగా నేనింతవరకూ వనితలనందరినీ ఆకర్షిస్తూ ఉన్నాను. కాని, ఇప్పుడు నీ 
వొక్కతెవే నన్ను ఆకర్షించి ఏలుకొన్నావు. ఇంతకంటె నేను ఇంక ఏమి చెప్పేది?” (అయినా ఇంకా మాటలతో పనేమిటి? 
చేతల కుప(క్రమిద్దాం). 


విశేషం: 1. కీచకుడి రూప, లావణ్య, విలాస, వివేక, సంభాషణలను చూచిన వనితలు వరుసగా ఇతరులను సరకుచేయరు. 
ఇతరులను మెచ్చుకోరు. ఇతరులను భావించరు. ఇతరుల వివేకానికి ఆనందించరు. కాగా, కీచకుడికే చిక్కుతారు. అతడినే 
కోరుతారు. అతడు దొరకకపోతే మన్మథబాణాలకు గురియై, చనిపోవాలనుకొంటారు; మదనాగ్న్గిలో పడి (మగ్గిపోతారు. అతడి 
మాటలు ఇంపైన ఉరులు. అతడు దొరికితే ఇంపునిస్తాయి. దొరకకపోతే చంపుతాయి. ఇవన్నీ వనితలను తన సౌందర్య విలాసాలతో 
ఏలుకొనే పద్ధతులని కీచకుడు ఆత్మస్తుతి చేసికొన్నాడు. 2. అంతగా వనితలను ఏలుకొన్న నన్ను ఏలుకొన్నదానవు నీవు-అని 
సైరంధ్రిని ప్రశంసించాడు. కీచకుడు. ఇవి ప్రియురాలిని ప్రసన్నురాలిని చేసికొనటానికి పలికే ప్రశంసోక్తులు. 3. 'మాటలింకేటికి 
కమలవదన!” అనే మాటలకు రెండు రకాల అర్థాలున్నాయి. ఇంతకంటె అతిశయోక్తులు ఎందుకని ఒక అర్థం. ఇంక మాట 
లెందుకు చేతలకు ఉప(క్రమిద్దామని మరొక అర్థం. ఈ రెండవ అర్థాన్ని కూడా భావించి భీముడు ఉలిక్కిపడి ఉంటాడు. ఇక 
మాటలు తానే సాగించాడు చేతలకు ఊతలుగా. (సంపా.) 


క్ర అనవుడు మనమున నిస్సీ! యని, యుచిత నిగూఢభంగు లగు భాషణముల్‌ 
తన ప్రియ వినిపించుట కి । ట్లనియెన్‌ మృదురీతి భీము( డాతనితోడన్‌. 336 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా విని; భీముడు; మనమునన్‌= మనస్సులో; ఇస్సీ! అని= ఛీ! అనుకొని; ఉచిత= తగిన; 


నిగూఢ భంగులగు= రహస్య పద్దతులలో; భాషణముల్‌= మాటలు; తన ప్రియన్‌= తన భార్య అయిన ద్రౌపదికి; వినిపించుటకున్‌= 
వినిపించటానికి; మృదురీతిన్‌= (స్తీవలె) కోమలమైన పద్దతిలో; ఆతనితోడన్‌= కీచకుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలు విని భీముడు మనస్సున ఛీత్కరించుకొని, అప్పటికి తగినట్టుగా తన రహస్య పద్దతికి 
అనువైన మాటలను తన ప్రియభార్య అయిన ద్రౌపదికి వినిపించేటట్లు సంతోషపెట్టాలని తలచి, (స్త్రీవలె) కోమలంగా 
కీచకుడితో ఇట్టా అన్నాడు. 


తే. “ఇట్టివాండవు గావున నీవు నిన్ను(। బొగడికొనందగు; నకట! నా పోల్కియాండు 
దాని వెదకియు నెయ్యెడనైన నీకు(। బడయవచ్చునె యెజుంగక పలికితిట్లు. 337 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 329 
ప్రతిపదార్థం: ఇట్టివాండవు కావునన్‌= ఇటువంటివాడివి కాబట్టి; నీవు (కీచకుడు); నిన్నున్‌= నిన్నే; పొగడికొనన్‌+తగున్‌= 
పొగడుకొనటం సబబే; అకట!= జౌరా[ నా పోల్కి= నన్ను పోలిన; ఆండుదానిన్‌= స్త్రీని; వెదకియున్‌= వెదకినా కూడా; ఏ+ఎడన్‌+ 
ఐనన్‌= ఎక్కడైనా; నీకున్‌+పడయవచ్చునె?= నీవు పొందగలవా?; ఎణుంగక= తెలియక; ఇట్లు పలికితి(వి)= ఇట్లా మాట్లాడావు. 


తాత్సర్యం: 'ఇటువంటివాడివి కాబట్టి నిన్ను నీవే పొగడుకొనటం సమంజసమే. నావంటి (స్తీ ఎక్కడ వెదకినా నీకు 
దొరకదు. తెలియక నీవు ఇట్లా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: వ్యాజోక్తి ఇందులో మొదటి వాక్యం కాకువు వలన ఏర్పడే అధిక్షేపోక్తి అందులోనూ వ్యాజోక్తి పైకి స్తుతి 
చేస్తున్నట్టుగా ఉన్నా కాకువులో స్ఫురించేది నింద. ఇట్టివాడివి అన్నప్పుడు వ్యతిరేకధ్వని స్పురిస్తుంది. ఇంతటి అధికుడవని ప్రశంస, 
ఇంతటి అధముడవని నింద. ఆత్మప్రశంస ఉద్దతుల లక్షణం. ఉదాత్తుల స్వభావం కాదని అధిక్షేపం. 2. అలం: వ్యతిరేకం. ఈ 
పద్యంలోని రెండవ వాక్యం హాస్యోక్తి తనంతటివాడు లేడని చెప్పుకొన్న కీచకుడికి ప్రతిసమాధానం. 'నా పోల్కి ఆడుది” అనునప్పుడు 
ఉపమానం కంటె ఉపమేయం అధికంగా చెప్పే వ్యతిరేకాలంకార స్పూర్తి ఉన్నది. భీముడు సైరంధ్రి స్థానంలో కూర్చొని ఆడుదాని 
గొంతుతో మాట్లాడుతున్నాడు- ఇప్పటి 'మిమి(క్రీ' (ధ్వన్యనుకరణం) వలె, చీకటిలో చూడలేక భీముడినే వలచినదానిగా భావించాడు 
కీచకుడు. అందువలన నావంటి వింతప్తీ నీ కెక్కడా దొరకదని హాస్యోక్తి, 'ఎణుంగక పలికి తిట్లు' అనే మాట జాతీయం. అమాయకంగా 
మాట్టాడావనీ. నా సంగతి తెలియక మాట్లాడావనీ అర్జాలు ఏర్పడతాయి. ఇదీ హాస్యోక్తియే. 3. ఈ అధిక్షేప హాస్యోక్తులు భీముడి 
పౌరుష ప్రవృత్తికి భిన్నంగా ఉండి వికృతిని స్ఫురింప చేస్తాయి. కాబట్టి ద్రౌపదికీ, పఠితలకూ హాస్యాన్ని కలిగిస్తాయి. ఈ హాస్యం 
శృంగార సంబంధమైన లలిత హాస్యం కాదు. శత్రువు మీద విసిరే అధిక్షేపరూప గంభీర హాస్యం. (GrIM humour) ఈ హాస్యం 
ఒక్కసారి విరుచుకపడబోతున్న భీముడి రౌద్రాన్నికి ధూమశిఖ వంటిది. (సంపా.) 


క. నాయొడలు సేర్షినప్పుడ | నీ యొడలెట్లగునో? దాని నీవెటింగెదు; న 
న్నేయబలలకతోడిదిగా(। జేయందలంచితివి తప్పు సేసితి కంటే! 338 


ప్రతిపదార్థం: నా ఒడలు+చేర్చిన+అప్పుడు+అ= నా శరీరంతో నీ శరీరం దగ్గర చేస్తే; నీ ఒడలు= నీ శరీరం; ఎట్టు+అగునా?= 
ఎట్టా జొతుందో; దానిన్‌= దానిని; నీవు+ఎతిణాదు(వు)= నీవు తెలిసికొంటావు; నన్నున్‌+ఏ+అబలల తోడిదిగాన్‌= నన్ను మిగిలిన 
ఏ స్త్రీలతో సమానంగా; చేయన్‌+తలంచి తివి= చేయాలనుకొన్నావో; తప్పు+చేసితి(వ)= తప్పుచేశావు; కంటే= చూచావా? (తెలుగులో 
తెలిసిందా? చూడు! అనే హెచ్చరికలకు సమానార్థకం). 


తాత్సర్యం: నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడే నీ శరీరం ఏమవుతుందో అది నీవే తెలిసికొంటావు. నన్ను మిగిలిన 
సామాన్య (స్త్రీలతో సమానంగా చేయదలచుకొన్నావో, తప్పు చేసినట్లే సుమా! 


విశేషం: 1. ఇది శ్లేషగర్భితమైన వ్యంగ్యోక్తి. 'మాట లింకేటికి. గమలవదన! అని 335వ పద్యంలో మదనకార్యోత్సాహాన్ని వ్యంగ్యంగా 
ప్రదర్శించిన కీచకుడి వాక్యానికి దీటుగా 'ప్రాఢంగా భీముడు చెప్పిన మాట లివి. తెలుగు పలుకుబడుల వింత పోకడలు శృంగార 
రౌద్ర రసానుగుణంగా, శ్రేషమయంగా, వ్యంగ్యంగా (ప్రయోగించే నేర్పు ఈ రచనలో రాణించింది. 'నా ఒడలు చేర్చునప్పుడు.” 
అనే వాక్యానికి నా శరీరంతో నీ శరీరం సంగమించేటప్పుడు-అని శృంగారపరమైన అర్థం. నా శరీరంతో ద్వంద్వయుద్దం కొరకు నీ 
శరీరం తలపడ్డప్పుడు-అని రౌద్రరసపరమైన అర్థం. ఇది అర్థశ్లేష 2. 'నన్ను ఏ వనితల వంటిదానినిగానో భావించావా! తప్పు 
చేసిన వాడివే బౌతావు సుమా! అన్నది వ్యంగ్యోక్తి (satire). నేను ఇతర సామాన్యవనితలవంటి దానను కాను. నీవు అట్లా భావిస్తే 
పొరపాటుపడ్డట్లే, ఈ వాక్యంలో తాను అసామాన్య వనిత నన్నట్టు (ప్రకృతార్థం. కాని, నేను ఆడుదనం లేని ఆడుదానిని. 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆడుదానిగా అభినయిస్తున్న పురుషుడిని. నన్ను స్త్రీగా భావించి అందరి (స్తీలవలెనే భోగింపదలచుకొంటే నీవు పొరపాటుపడ్డట్లే, 
అది పొరపాటు కాదు పరదారాగమన దోషం కూడా! దానికి తగిన ఫలం అనుభవిస్తావు-అని ఎత్తిపొడుస్తూ అన్నమాట! 3. మొదటి 
వాక్యం రౌద్రగర్భితం: రెండవ వాక్యం శృంగార జర్సీతం. రెండూ వెరసి ఈ పద్యం గంభీర హాస్యరస వ్యంజకం. ఇక్కడ స్తీకి 
పర్యాయంగా అబలా శబ్దం కావడం గమనించదగింది. నన్ను బలం లేని (స్తీనిగా ఎంచుతున్నావేమో, నేను సబలుడైన పురుషుడిని 
సుమా! అనడం కూడా ధ్వనితం. (సంపా.) 


క. నను ముట్టి నీవు వెండియు । వనితల సంగతికి. బోవువా( డవె? యైనం 
దను వేం బడసిన ఫలమే? । కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.” 339 


ప్రతిపదార్థం: నీవు (కీచకుడు); ననున్‌+ముట్టి= నన్ను తాకి; వెండియున్‌= మళ్ళీ; వనితల సంగతికిన్‌= (స్త్రీల పొందుకు; 
పోవువా(డవె?= పోగలవా? (పోలేవు); ఐనన్‌= ఐనా; తనువు= శరీరం; ఏన్‌= నేను; పడసిన ఫలమే?= పొందిన ఫలమే?; ఇదె= 
ఇప్పుడే; చిత్తభవవికారములు+ఎల్లన్‌= మన్మథుని వికారాలన్నీ (మనసులో కలిగిన భావాలన్నీ); కనియెదవు= చూస్తావు. 


తాత్సర్యం: నన్నాకసారి ముట్టుకొన్న తరువాత మరింక ఆడువారి పొందుకు నీవు పోగలవా? మరింక ఏ ఆడువారి 
ముచ్చటలోనూ ఆసక్తిని చూపబోవు. (నీవు మరే స్రీలనూ కోరబోవు అని ఒక అర్థం. ఆడువారి పొందుకు పోలేని స్థితిని 
(చావును) పొందుతావని గూఢార్థం). కాగా, నే నీ శరీరాన్ని పడసిన (పుట్టినందుకు) ఫలమూ, నీ మనసులో కలిగే 
మన్మథ భావాల ఫలమూ ఇప్పుడే చూడగలవు (అనుభవించగలవు). 


నిశేషం: ఈ పద్యంలో శ్లేషానుప్రాణితమైన చమత్కారోక్తి గంభీర హాస్య వ్యంజకంగా నిబంధించబడింది. పద్యంలోని కొన్ని 

పదాలకు శ్లేషార్లాలివి. ముట్టి= తాకి, ఎదుర్కొని, ఆ(క్రమించి; వనితల సంగతి= (స్త్రీలను గురించి మాట్లాడటం, (స్త్రీల కథల 
౧ థి ల ౧ 

ప్రస్తావనలు, ప్రీల తోడి స్నేహం; పొందు, సంగమం; చిత్తభవ వికారములు= మన్మథ వికారాలు, మనసులో పుట్టిన భావాలు; 

కనియెదవు= చూస్తావు, అనుభవిస్తావు; తనువు పడసిన ఫలం= జన్మ ఎత్తిన దానికి ఫలం, ఈ (స్త్రీగా నటించే) రూపం 

తాల్చినందుకు ఫలం నిన్ను చంపకపోతే నేను శరీరం ధరించినందుకు ఫలమేముంది-అని భావం; ఇదే= ఇప్పుడే, ఇదిగో చూడు 

అని కార్యోన్ముఖుడు అయ్యే చర్యను సూచించే పదం. 


శ్లేష తాత్సర్యం: నన్ను తాకి (ఎదుర్కొని) నీవు మళ్ళీ ఆడవాళ్ళ పొత్తుకు పోతావా? (నీవు-చనిపోతావు), అట్లా అయితే నేనీ 
శరీరాన్ని ధరించిన ఫలాన్నే నీవు నీ మనసులో పుట్టిన భావాల ఫలంగా పొందగలుగుతావు. (భీముడు పుట్టినందుకు ఫలం శత్రు 
సంహారం; కీచకుడి మనస్సులో కలిగిన పరసతీసమాగమవికారాలకు ఫలం మరణం). (సంపా.) 


మ. అనుచున్‌గ్రక్కున లేచి రోషకరినం బౌ హాస మా సూతు నె 
మ్మన ముద్వేగము6 బొంద(జేయ బలసామగ్రీసముజ్ఞృంభణం 
బున వానిం దలవట్టి వంచుటయు నేపుం జేవయుం దోప వాం 
డనుమానింపక బె ట్టదల్లికొని కోపాటోపదీప్తాంగుందై. 340 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; (గ్రక్కునన్‌ లేచి= తటాలున లేచి; రోషకరినంబు+బౌ= కోపంచేత భయంకరమైన; హాసము= 
నవ్వు; ఆ సూతు నెజ+మనము= ఆ కీచకుడి నిండుమనస్సును; ఉద్వేగమున్‌+పొందన్‌+చేయన్‌= కలతపడేటట్లు చేయగా; 
బలసామ[గ్రీసముజ్బంభణంబునన్‌= సమగ్రమైన బలాన్ని విజ్బంభింపజేసి; వానిన్‌= కీచకుడిని; తల+పట్టి వంచుటయున్‌= తలపట్టి 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 331 
వంచగా; ఏపున్‌= గర్వం; చేవయున్‌= బలమున్నూ; తో(పన్‌= తెలిసేటట్టు; వా(డు= కీచకుడు; అనుమానింపక= వెనుకాడక, 
శంకించక; బెట్టు= గట్టిగా; అదల్సికొని= విడిపించుకొని; కోప+ఆటోపదీప్త్ర+అంగుడు+ఐ= కోపంయొక్క తీవ్రత వలన మండిపడే 
శరీరం కలవాడై. 


తాత్సర్యం: ఇట్లా అంటూనే తటాలున లేచి భీముడు కీచకుడి మనస్సు కలత చెందేటట్టు అట్టహాసం చేసి, తన 
భుజబలంచేత అతడి తలపట్టి వంచగా కీచకుడు బలపరాక్రమాలను కూడగట్టుకొని వెనుకాడకుండా గట్టిగా 
విడిపించుకొని తీవ్రమైన కోపంతో మండిపడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇది కీచకుడు ఊహించని పరిస్థితి. తలపట్టి వంచటంలో ఏదో ఘోరం జరగబోతున్నదనే అనుమానం కలిగింది. 
మదనవికారం గాలికి పోయింది. తన భుజ పరాక్రమంతో విజృంభించిన కోపం దాల్చాడు. 


భీమసేనుడు కీచకుని సంహరించుట (సం.4-21-50) 
వ. గంధర్వుం డను తలంపున. 341 


తాత్సర్యం: గంధర్వుడనే ఆలోచనతో. 


చ. పవనతనూజు బాహువులు పాణియుగంబునం బట్టి వీకమై 
నవనిపయిం బడం దిగిచి యంగము జానుల నూందినం గడున్‌ 
జవమున దండ తాడిత భుజంగము భంగి సముత్చితాంగుందై 
యవయవముల్‌ ప్రకోపరభసాతిశయంబున బొంగ నుద్ధతిన్‌. 342 


ప్రతిపదార్థం: పవన తనూజు బాహువులు= వాయు తనయుడైన భీముడియొక్క భుజాలు; పాణియుగంబునన్‌+పట్టి= రెండు 
చేతులతో పట్టుకొని; వీ(కమైన్‌= పరాక్రమంతో; అవనిపయిన్‌= నేలమీద; పడన్‌+తిగిచి= లాగి పడవేసి; అంగము= భీముడి 
శరీరం; జానులన్‌= మోకాళ్ళతో; ఊందినన్‌= అదమగా; కడున్‌+జవమునన్‌= అధికశక్తితో; దండతాడిత= కర్రతో కొట్టబడిన; 
భుజంగముభంగిన్‌= పామువలె; సముల్టిత+అంగు(డు+ఐ= ఎగసిన శరీరం కలవాడై; ఉద్దతిన్‌= గర్వంతో; అవయవముల్‌= 
అవయవాలు; ప్రకోపరభస+అతిశయంబునన్‌+పొంగన్‌= అధికమైన కోపవేగంతో ఉప్పాంగగా; 


తాత్సర్యం: కీచకుడు భీముడి భుజాలను తన చేతులతో పట్టి బలిమితో లాగి నేలమీద పడవేసి అతడి శరీరాన్ని తన 
మోకాళ్ళతో అదుమగా, భీముడు క(ర్రదెబ్బతిన్న పామువలె చప్పున లేచి అధికమైన కోప సంరంభంవలన ఉప్పాంగిన 
సర్వశరీరావయవాలతో విజృంభించి గర్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. మల్లయుద్దంలోని భంగిమలను (పట్టు) మనోనేత్రాలకు చలనచిత్రంవలె గోచరించేటట్టు చేసిన వర్లన 
మిది. భీముడు కీచకుడి తలపట్టి లాగి వంచాడు. అట్లా వంగిన కీచకుడికి భీముడి బాహువులు దగ్గరగా అందుతాయి. అందువలన 
కీచకుడు కూర్చున్న భీముడిని భుజాలు పట్టి బలంగా (త్రోసి నేలమీదకు నెట్టి (క్రింద పడవేసి, నడుముమీద మోకాళ్ళు పెట్టి 
అదిమాడు. ఇది కుస్తీలో మరొక పట్టు. అట్లా అదిమినప్పుడు నడుంమీద కర్రతో కొట్టితే తలతో తోకతో ఒక్కసారి విజృంభించి 
బుసకొట్టి ఎగిరే పామువలె భీముడు ఆ పట్టును అవలీలగా త్రోసి పైకి లేచాడు. భీముడికి కోపం రావాలంటే శత్రువు బలంగా 
అతడిని ఎదుర్కొనాలి. దానినిబట్టి అతడు శత్రువు బలాన్ని ఊహించి ప్రతిక్రియ మొదలుపెట్టుతాడు. ప్రస్తుతం కీచకుడి 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


దెబ్బకు భీముడి ఒడలంతా కోపాతిశయంతో ఉప్పొంగిపోయింది; గర్వం తలయెత్తింది. చర్య (ప్రతిచర్యతోపాటు భావావస్థల 
పరిణామాన్ని కూడా చిత్రించటంతో యుద్దం చైతన్యవంతంగా ఉంటుంది తిక్కన రచనలో. (సంపా.) 


మ. మగుడంగీచకు( బట్ట వా(డును బలోన్మాదంబునన్‌ బాహు గ 
ర్వ గరిష్టుండగు నా హిడింబరిపు( దీవ్రక్రోధుండై పట్టి బె 
ట్టుగం ద్రోపాడంగ నిద్దజున్‌ భుజబలాటోపంబుమై నొండొరున్‌ 
మిగులం జాలక కొంతసేపు వడి మేమేం బోరి రుగ్రాకృతిన్‌. 343 


ప్రతిపదార్థం: మగుడన్‌= మళ్ళీ; కీచకున్‌+పట్టన్‌= కీచకుడిని పట్టుకోగా; వాండును= కీచకుడుకూడా; బల+ఉన్మాదంబునన్‌= 
పరాక్రమ గర్వంతో; బాహుగర్వగరిష్టుండు+అగు= భుజబలగర్వంతో గొప్పవాడైన; ఆ హిడింబ రిపున్‌= ఆ భీముడిని (హిడింబుడి 
శత్రువును); తీవ్రక్రోధుండు+ఐపట్టి= అధిక కోపంతో పట్టుకొని; బెట్టుగన్‌= మిక్కిలి; త్రోపాడంగన్‌= తోయగా; ఇద్దణున్‌= 
భీమకీచకులు; భుజబల+ఆటోపంబుమైన్‌= భుజాల బలం యొక్క ఆడంబరంతో; ఒండొరున్‌= ఒకరిని ఒకరు; మిగులన్‌+చాలక= 
మించిపోలేక; వడిన్‌= వేగంతో; మేమేన్‌= అనాయాసంగా; ఉ(గ్ర+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారాలతో; కొంతసేపు= కొంచెంసేపు; 
పోరిరి= పోరాడారు. 


తాత్సర్యం: భీముడు మరల కీచకుడిని బాహువులతో ఒకపట్టుపట్టాడు. బలోన్మాదంతో కూడిన ఆ కీచకుడు కూడా 
బాహుగర్వంగల వీరుల్లో శ్రేష్టుడైన భీముడిని తీవ్రమైన కోపంతో పట్టి గట్టిగా త్రోసినాడు. ఈ విధంగా వాళ్లు 
భుజబలాధిక్యంలో ఒకరినొకరు మించజాలక భయంకర స్వరూపులై తోపులాడుతూ అనాయాసంగా కొంతసేపు 
పోరాడినారు. 


నిశేషం: మల్లయుద్దంలో వీరులు బాహువులలో పరస్పరం శరీరాలను బిగియబట్టి కలియబడుతూ పరస్పర భుజబలాలను 
ప్రదర్శించటం సర్వసామాన్యం. మేమే - మేమెయి - అనాయాసంగా (సూ.ని.) భుజబలంతో ఇద్దరూ సమానస్థాయిలో ఉన్నారు. 
కాబట్టి పోరు అనాయాసంగానూ, భయంకరంగానూ సాగింది. సమయుద్దం సాగిన ఘట్టమిది. (సంపా.) 


వ. _ అట్టి యెడ. 344 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. తన యగపా టొరు లెజుంగుదు । రని సూతుండు సమయభంగ మగుటకు భీముం 

డును గొంకుచు( జప్పుడు సే । యని గూఢ విమర్దనప్రహారముల. దగన్‌. 345 


ప్రతిపదార్థం: తన+అగపాటు= అక్కడి తన ఉనికి; ఒరులు= ఇతరులు; ఎజుంగుదురు+అని= తెలిసికొంటారని; సూతుC 
డున్‌= కీచకుడూ; సమయ భంగము+అగుటకున్‌= అజ్ఞాతవాసం చెడిపోతుందని; భీముండును; కొంకుచున్‌= జంకుతూ; చప్పుడు 
+చేయని= శబ్దం కాని; గూఢవిమర్దన (ప్రహారములన్‌= రహస్యంగా పాడిచే పిడికిటి పోట్ట దెబ్బలతో; తగన్‌= ఒప్పునట్టుగా. 


తాత్సర్యం: ఆ సమయంలో తాను అటువంటి చోట ఉన్నానని ఇతరులు తెలిసికొంటారేమోనని కీచకుడూ, అజ్ఞాతవాస 
ప్రతిజ్ఞకు భంగం కలుతుందేమోనని భీముడూ లోలోన జంకుతూనే చప్పుడుకాని పిడికిటిపోట్ల దెబ్బలతో ఇద్దరికీ 
తగినట్టు (పోరసాగారు). (తరువాతి వచనంతో అన్వయం). 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 333 
విశేషం: ఇది మలయుదంలో మూడవ పద్దతి. ఇందులో ఇదరూ పిడికిళ్ళ పోట్టతో ద్వంద్వయుద్దం సాగించారు. అయితే ఇదరికీ 
కన్ని డా డా యలు Ca ఠా యలు 
కారణాలు వేరైనా భయం ఒకటే ఉంది. ఒకరిది పరువునష్టం కలిగే భయం. మరొకరిది వతభంగభయం. ఇట్లా ఇద్దరికీ ఉపయోగపడిన 
ఒక భయం వర్షించబడింది. 


వ.  మల్లయుద్ద నైపుణ్యంబు మెజియం గడంగి. 346 
తాత్సర్యం: కుస్తీపట్ట పోరులో నేర్పరితనం ప్రదర్శించాలని పూనుకొని. 


సీ, తిగిచిన నడుగులు దెరలక యొండొరు€। గ్రమ్మణిం దిగుచుచు( గడిమి మెజియం 
బొడిచిన వెస బీఖుపోవక యొండొరు । నందంద పొడుచుచు నవని బెట్టి, 
యొత్తిన బెగ్గలం బొందక యొండొరు । బలువిడి నొత్తుచు నలవు మిగిలి, 
యడంగంగం బొదివిన నడిచిపా టించుక । యును లేక వీ(క నొండొరుల నదరి, 


తే. యడంగం బొదువుచు, నలుక యంతంత కగ్గ। లించి యాయముల్‌ నొంచి దోర్లీల నెటిపి 
యుల్లసిల్లిన స్రుక్కకొండొరుల రౌద్ర । వృత్తి నొంచు చొండొరులకు వెక్కసముగ. 347 


ప్రతిపదార్థం: తిగిచినన్‌= ఒకరి నొకరు లాగుకొనగా; అడుగులు తెరలక= పదాలు కదలక; ఒండొరున్‌= ఒకరి నొకరు; కడిమి 
మెజుయన్‌= పరాక్రమం ప్రకాశించగా; (క్రమ్మణన్‌+తిగుచుచున్‌= మళ్ళీ లాగుతూ; పొడిచినన్‌= పిడికిలితో కుమ్మగా; వెసన్‌= 
వేగంగా; బీణు+పోవక= వెనుకంజ వేయకుండా; ఒండొరున్‌= ఒకరినొకరు; అందు+అంద= అనేక చోట్లలో; పొడుచుచున్‌= 
గుద్దులాడుతూ; అవనిన్‌+పెట్టి= నేలమీద పడవేసి; ఒత్తినన్‌= అదిమినప్పటికీ; బెగ్గలంబు= భయంతోడి తత్తరపాటు; ఒందక= 
పొందకుడా; ఒండొరున్‌= ఒకరికొకరు; బలువు+ఇడిన్‌= పరా(క్రమంతో; ఒత్తుచున్‌= అదుముతూ; అలవు మిగిలి= కోపం హెచ్చె; 
అడగంగన్‌+పొదివినన్‌= లోబడేటట్టు పట్టుకోగా; అడిచిపాటు= లొంగిపోవటం; ఇంచుకయును లేక= కొంచెం కూడా లేకుండా; 
వీంకన్‌= పరాక్రమంతో ఒండొరులన్‌+అడరి= ఒకరినొకరు అతిశయించి; అడంగన్‌+పొదువుచున్‌= లోబరచుకొనేటట్టు పట్టుకొని; 
అలుక= కోపం; అంతకున్‌+అంతకున్‌= క్రమ([క్రమంగా; అగ్గలించి= అధికమై; అయముల్‌+వొంచి= మర్మస్థానాలు నొప్పించి; 
దోస్‌+లీల, నెజపి= భుజశక్తి ప్రదర్శించి; ఉల్లసిల్లినన్‌= ప్రకాశించగా; (స్రుక్కక= వెనుదీయక; ఒండొరులు+అ= ఒకరి నొకరే; 
రౌద్రవృత్తిన్‌= రౌద్రరసప్రవృత్తులతో; నొంచుచున్‌= బాధిస్తూ; ఒండు+ఒరులకున్‌= ఒకరికొకరికి; వెక్కసముగన్‌= సహింపరానట్టుగా 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఒకరిని ఒకరు లాగగా అడుగులు కదలకుండా గట్టిగా నిలబడుతున్నా నేర్పుమీద పరస్పరం లాగుతూ 
ఉండేవారు; ఒకరిని ఒకరు గడుసుగా పిడికిళ్ళతో పొడిచినా వెనుకాడక పరస్పరం అవే చోట్ల తిరిగి పొడుచుకొంటూ 
ఉండేవారు; ఒకరిని మరొకరు నేలమీద పడవేసి గట్టిగా ఒత్తినా భయపడక ఒకరినొకరు బలప్రయోగంతో ఒత్తుతూ 
ఉండేవారు; కోపం పెరిగి ఒకరి నొకరు లోబడేటట్టు క్రమ్మి పట్టుకొన్నా లొంగుబాటు ఏమాత్రం లేకుండా పౌరుషంతో 
ఒకరినొకరు అణచుకొనటానికి యత్నించేవారు. కోపం అంతకంతకూ పెరుగుతూ ఉండగా విజృంభించి ఆయువు 
పట్టులను బాధించి భుజబలాన్ని ప్రదర్శించి పొంగిపోయేవారు; ఎన్ని విధాలైనా ఒకరి కొకరు తగ్గేవారు కాదు. ఒక్కొక్కరిలో 
ఆయా సమయాలలో కలిగే రౌద్రరస మనః।ప్రవృత్తులచేత ఇరువురూ ఒకరికి మరొకరు అసాధ్యులై పోరేవారు. 


విశేషం: అలం: స్వభావోక్తి. 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 
క, కదియుచు6( బాయుచు. బట్టుచు । నదలుచుచుం బడుచు లేచు చడంగుచు వడిగొం 

చొదవెడుకినుకం గడు బె। ట్టిదముగం బెనంగిరి చలంబు డింపక కడిమిన్‌. 348 
ప్రతిపదార్థం: కదియుచున్‌= సమీపిస్తూ; పాయుచున్‌= తొలగుతూ; పట్టుచున్‌= పట్టుకొంటూ; అదలుచుచున్‌= అదిలించుకొంటూ; 
పడుచున్‌+లేచుచున్‌= పడుతూ లేస్తూ; అడంగుచున్‌= లోబడుతూ; వడి+కొంచున్‌= వేగాన్ని చూపుతూ; ఒదవెడు కినుకన్‌= 
కలిగే కోపంతో; కడుబెట్టిదముగన్‌= మిక్కిలి భయంకరముగా; కడిమిన్‌= బలంతో; చలంబు డింపక= పట్టుదల వదలకుండా; 
సపెనణిరి= పోరాడారు. 
తాత్సర్యం: దగ్గరికి వస్తూ దూరం పోతూ, పట్టుతూ, వదలుతూ, భయపెట్టుతూ, అదలిస్తూ, పడుతూ, లేస్తూ, తగ్గుతూ, 

a యు యు Us 

వేగంగా విజృంభిస్తూ, పెరిగే కోపంతో పట్టుదలలు వీడకుండా పరాక్రమంతో మిక్కిలి భయంకరంగా పోరాడారు. 
విశేషం: అలం: స్వభావోక్తి. తెలుగు పదాల పోహళింపుతో కుస్తీపట్ట మెలకువలన్నిటినీ దేశీయంగా వర్లించాడు తిక్కన. శబ్దాల 


సహాయంతో పిడిగుద్దుల సవ్వడిని మన చెవులకు వినిపించేటట్టు చేశాడు. పద్యం చదివే తీరులో చదివితే మల్లయుద్దంవలెనే 
ఉంటుంది. 


ఆ. ఇవ్విధమున నేచి యిరువురు( బెద్దయు.। బ్రొద్దు పోర వాయుపుత్రు బలము 
దోడుతోడంబెరుంగందొడంగె నాకీచకా । ధమునిలావు పిదప. దజుంగంజొచ్చె. 349 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ రకంగా; ఏచి= విజృంభించి; ఇరువురున్‌= భీమకీచకులు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; 
పోరన్‌= యుద్దం చేయగా; వాయుపుత్రుబలము= భీముడిశక్తి; తోడుతోడన్‌= అంతకంతకు; పెరు(గన్‌+తొడలాన్‌= అధికం 
కాసాగింది; ఆ కీచక+అధముని లావు= ఆ నీచుడైన కీచకుడి శక్తి; పిదపన్‌= పిమ్మట; తరు(గన్‌+చొచ్చెన్‌= తగ్గిపోసాగింది. 


తాత్సర్యం: ఈ విధంగా పరాక్రమంతో ఒకరితో నొకరు చాలాసేపు పోరాడగా భీముడి భుజశక్తి క్రమంగా పెరుగసాగింది. 
ఆ నీచుడైన కీచకుడి శక్తి క్రమంగా తగ్గసాగింది. 


ఉ. దాని నెటింగి యెంతయు నుదగ్రత నా బకవైరి గ్రక్కునన్‌ 
వాని నడంగంబట్టి పడవైచి మహోగ్రత నాక్రమించె( బం 
చానన మేణముం బొదువున, ట్లత( డూర్జితశక్తి నుద్దటుం 
డై నెగసెన్‌ సమీరసుతు నల్మకు బ్రాం కిడినట్లు వీంకతోన్‌. 350 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎణింగి= అది తెలిసికొని; ఎంతయున్‌= ఎంతో; ఉద(గ్రతన్‌= కోపంతో; ఆ బకవైరి= ఆ (బకాసురుడి 
శత్రువు) భీముడు; గ్రక్కునన్‌= వెంటనే; వానిన్‌= కీచకుడిని; అడంగన్‌+పట్టి= అణిగేటట్టు పట్టుకొని; పడన్‌+వైచి= పడద్రోచి; 
మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి పరాక్రమంతో; పంచాననము= సింహం; ఏణమున్‌= జింకను; పొదువు+అట్టు= పట్టుకొన్నట్టు; 
ఆ(క్రమించెన్‌= పట్టుకొన్నాడు; అట్టు= ఆవిధంగా; సమీరసుతు= భీముని యొక్క; అల్కకున్‌= కోపానికి; వీకతోన్‌= పరాక్రమంతో; 
ప్రా(కు+ఇడినట్టు= ప్రాకటానికి ఆధారాన్ని అందించినట్టు; అతండు= కీచకుడు; ఊర్జితశక్తిన్‌= మిక్కిలిబలంతో; 
ఉద్భటు(డు+ఐ= పరా(క్రమవంతుడై; ఎగసెన్‌= పైకి ఎగిరాడు. 


తాత్సర్యం: కీచకుడు బలహీనపడటం తెలిసికొని భీముడు సింహం జింకమీద పడి వెంటనే దానిని నేలమీద పడవేసి 
భయంకరంగా దానిని మొత్తం ఎట్లా ఆక్రమిస్తుందో అట్లా పరాక్రమంతో పొదివి పట్టాడు. భీముడి కోపలతకు ప్రాకు 
పెట్టినట్టుగా కీచకుడు తన శక్తినంతా పెంచి పరాక్రమాన్ని ప్రదర్శించి పెనగి పైకి లేచాడు. 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 335 
నిశేషం: అలం: ఉపమ. బలాబలాలను సూచించేవి సింహం జింకల ఉపమానాలు. కీచకుడు పట్టుతప్పించుకొని పైకి లేవటం 
భీముడి కోపానికి ఆధార స్తంభాన్ని నిలిపినట్రైనది. కోపాన్ని లతగా రూపించి ధ్వనిమయం చేశాడు తిక్కన. 


క నెగయునెడ నగ్గమైనను । బిగియారుచు( బిటు(దుసనినం బిడికిటం గొటిసం 

దిగడు బెడిదముగ బొడిచెం | బగతుండు గను మిడిసి నేలంబడి తన్నికొనన్‌. 351 
ప్రతిపదార్థం: నెగయు+ఎడన్‌= పైకిలేచేటప్పుడు; అగ్గమైనను= లోబడినప్పటికీ; బిగి+ఆరుచున్‌= బిగువు కలవాడై; 
పిటుందు+చనినన్‌= వెనుకకు పోగా; పగతుండు= శత్రువైన కీచకుడు; కనుమిడిసి= కనుగుడ్డు బయటకివచ్చి; నేలన్‌+పడి= 
నేలమీదపడి; తన్నికొనన్‌= తన్నుకొనేటట్టు; పిడికిటన్‌= పిడికిలితో; కొణసంది= ఆయువు పట్టును; కడుబెడిదముగన్‌= మిక్కిలి 
కఠినంగా; పొడిచెన్‌= పొడిచాడు. 
తాత్సర్యం: కీచకుడు పైకెగసినప్పుడు లోబడినా కూడా, ఆ లోపల బిగువుగలవాడై వెనకకుబోయి తప్పించుకొనచూచి నా 
భీముడు మిక్కిలి కోపంతో పిడికిలి పట్టి అతడి ఆయువుపట్టులో దారుణంగా పొడిచాడు. అంతటితో కీచకుడు 
కనుగ్రుడ్డు బయటికి వచ్చి నేలమీదపడి తన్నుకొన్నాడు. 


ఆ. పల్లవ ప్రసూన ఫలభరితంబగు । మ్రాను గూలంద్రోచు మత్తగజము 

పోలె వివిధ రత్న్షభూషణభూపషితుం । డైన సూతుం గూల్చె ననిలసుతుండు. 352 
ప్రతిపదార్థం: పల్లవ ప్రసూన ఫలభరితంబు+అగు= చిగుళ్ళు, పూలు, పండ్లతో నిండినదైన; (మ్రాను= చెట్టు; కూలన్‌+(త్రోచు= 
కూల(త్రోసే; మత్తగజము పోలెన్‌= మదించిన ఏనుగువలె; వివిధ రత్న, భూషణ భూషితుండు+ఐన= అనేక రత్నాభరణాలతో 
అలంకరించబడిన వాడైన; సూతున్‌= కీచకుడిని; అనిలసుతుండు= భీముడు; కూల్చెన్‌= పడగొట్టాడు. 
తాత్సర్యం: పల్లవపుష్పఫలభరితమైన వృక్షాన్ని అవలీలగా మదపుటేనుగు కూల ద్రోసినట్లుగా, వివిధ రత్నాలంకార 
శోభితుడైన కీచకుడిని భీముడు పడగొట్టాడు (చంపాడు). 
విశేషం: అలం: ఉపమ, ఉపమేయాలు- అనిలసుతుడు, వివిధ రత్న భూషణభూషితుడు అయిన సూతుడు; ఉపమానాలు-మత్తగజం, 
పల్లవ (ప్రసూన ఫలభరితమైన (మ్రాను, సమానధర్మం కూలద్రోయటం, కూలిపోయిన చెట్లకు పల్లవాదులు ఎట్టా శోభనీయవో 
పడిపోయిన (చనిపోయిన) కీచకుడికి ఆభరణాలు అలంకారాలు కావు. అయినా అతడు పడినా లేదా చచ్చినా వివిధ 
ఆభరణధారణశీలుడే. అనిలసుతుడు చెట్టును కూల్చినట్టు చెప్పటం జొచిత్యం. కీచకు డంటే వెదురుబొంగు వంటివాడు. అనే 
అర్థం కూడా భావనారమణీయం. (సంపా.) 
చ. వికృతపు( జావు సంప మది వేడుక పుట్టిన గిట్టిపట్టిమ 

స్తకమును బీన దీర్హభుజశాఖలు( బాదయుగంబు మేనిలో 

నికి జొర నుగ్గుగాం దుటిమి నించిన గ్రంతలతిత్తియైన కీ 

చకు ధరణీస్థలిం జదిపి చక్కని ముద్దగం జేసెం దుష్టుం డై. 353 
ప్రతిపదార్థం: వికృతము+చావు= ఏవగింపు కలిగించే చావు; చంపన్‌= చంపటానికి; మదిన్‌ వేడుక పుట్టినన్‌= మనసులో కోరిక 


కలుగగా; కిట్టి= దగ్గరకు వెళ్ళి; పట్టి= పట్టుకొని; మస్తకమును= తలను; పీనదీర్హభుజశాఖలు= బలిసిన పొడవైన కొమ్మలవలె 
ఉండే చేతులును; పాదయుగంబు= రెండు పాదాలను; మేనిలోనికిన్‌+చారంగాన్‌= శరీరం లోపలికి చొచ్చుకొని పోయేటట్టు; 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 

నుగ్గుగాన్‌+తుణిమి= చూర్లంగా చేసి తురిమి; నించినన్‌= నింపగా; (క్రంతల తిత్తి+ఐన= రంధ్రాలు ఉండే సంచిగా; కీచకున్‌= 
కీచకుడిని; ధరణీస్థలిన్‌= నేలమీద; చదిపి= నలిపి; తుష్ట్రండు+ఐ= సంతోషించినవాడై; చక్కని ముద్దగన్‌= గుండ్రటి ముద్దగా; 
చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: కీచకుడిని వికారంగా చంపాలని కోరికపుట్టి భీముడు అతడిని సమీపించి అతడి కళేబరాన్ని పట్టుకొని, 
తల, చేతులు, పాదాలు మొండెంలోకి జొచ్చుకొనేటట్టు దూర్చి, చిల్లులుపడిన నిండు సంచీవలెఉన్న శవాన్ని నేలమీద 
పడవేసి నలిపి, మనసు(లోని కసి) తీర గుండ్రని మాంసపు ముద్దగా చేశాడు. 


విశేషం: 1. పరసతీగతమైన మన్మథ వికారాలకు నెలవైన అతడికి వికారపు చావు సముచితమైన ఫలమని భీముడు భావించాడు. 
కీచకుడి శరీరాన్ని ఒక మాంసపు ముద్దగా మార్చదలచాడు. తలనూ, చేతులనూ, కాళ్ళనూ విరిచి మొండెంలో (గ్రుచ్చి సందుల 
తిత్తిగా మార్చాడు. దానిని భూమి మీద పెట్టి మర్దించి ముద్దగా చేశాడు. ఇది అసామాన్యమైన సంహారం. గంధర్వులెవ్వరో 
దివ్యశక్తులతో చేసినట్టు జనులు భావిస్తారు. భీముడి (ప్రహారపు గుర్తులు దేహంమీద కనపడవు. చూచేవాళ్ళకు అసహ్యంగా ఉండి 
భయం వేస్తుంది. జుూగుప్ప కలుగుతుంది. ఆ వికారపు మృత్యువును కల్పించటంలో భీముడి (ప్రతీకార వాంఛ. కసి, కోపం కూడా 
తోడ్పడ్డాయి. పైపెచ్చు ఎంత వికారంగా చంపితే (ద్రౌపది అంత వినోదంగా హర్షిస్తుందనే గూఢవాంఛ కూడా హేతువు కావచ్చును. 
ఏమైనా, వీరకృత్యం అద్భుతంగా ముగిసింది. రౌద్రకర్మ బీభత్సాన్ని సృష్టించింది. భీమ యత్నం ఫలించింది. భీముడి (ప్రకృతి, 
కీచకుడి వికృతి, (ద్రౌపది సుకృతి చూచినవారు భీముడివలెనే తృప్తులౌతారు. 2. 'తుష్టుండై' అనే పదం సరళాదేశంతో 'దుష్ట్రడై' 
అని వినబడుతుంది. తిక్కన కావాలనే అట్లా చివర వాడడని చాలామంది పేర్కొంటారు. 'దుష్టుండై అనే పాఠాంతరం కూడా 
ఉన్నది. కాని, దాని నెవ్వరూ పరిగణించరు. 'తుష్టు(డై' అన్నది వాచ్యం. 'దుష్టుడై' అనేది ధ్వని. భీముడు అట్లా చంపి ఆనందించాడు. 
అది దౌష్ట్రం అని భావించేటట్టు ఉన్నది. అట్లా భావించటానికి పరితల మనసులలో కీచకుడి పట్ల కొంత సానుభూతి ఏర్పడాలి. 
తిక్కన అటువంటి సానుభూతిని కలిగించాడు. అయినా భీముడిలో అందరూ సహానుభూతిని పొందుతారు. ఈ రసచర్చను 
భీమ నాయకత్వ నిర్ణయంలో [ద్రౌపదిచేత చేయించి తిక్కన వ్యాఖ్యానించాడు. (సంపా.) 


క. తన కడిమికలిమి నచ్చియు | మనమున. దల. కడర సూతు మరణంబు గనుం 

గొనుటకు( దల్లడపడు ప్రియ । వనిత కతని చావు సెప్పి వడి. దన్మాత్రన్‌. 354 
ప్రతిపదార్థం: తన కడిమి కలిమి= తన బలాధిక్యం; నచ్చియున్‌= నమ్మికూడా; మనమునన్‌= మనస్సులో; తల(కు= భయం; 
అడరన్‌= అతిశయించగా; సూతుమరణంబు= కీచకుడి చావు; కనుగొనుటకున్‌= చూడటానికి; తల్లడపడు= చలించే; తన 
(ప్రియవనితకున్‌= తన ప్రియురాలైన (ద్రౌపదికి; అతని చావు+చెప్పి= అతడి మరణంగూర్చి చెప్పి; వడిన్‌= వేగంగా; తత్‌+మా(త్రన్‌= 
ఆక్షణంలోనే. 


తాత్పర్యం: భీముడి బలంమీద నమ్మకం కలిగినప్పటికీ, కీచకుడిని చంపగలడో, లేడో అనే భయంతో కీచకుడి చావు 
చూడటం ఎప్పుడా? అని తొందరపడుతున్న ద్రౌపదికి కీచకుడు చచ్చాడని చెప్పి వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: తాము చేసిన ఘనకార్యం ఆత్మీయులు చూస్తే సంతోషం. అందుకే భీముడు (ద్రౌపదిని పిలిచి చూపించాలనుకొన్నాడు. 


చ.  అనలము గూఢ యత్నమున నయ్యెడకుం గొనివచ్చి దాని జ 
య్యన వెలుగొందజేయుటయు నచ్చెరువున్‌ భయముం బ్రియంబునున్‌ 
బెనంగొనంగాం గనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయయగాC 
జని కడు నక్కజంబయిన చందమునం బడియున్న పీనుంగున్‌. 355 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 337 
ప్రతిపదార్థం: అనలము= నిప్పు; గూఢ యత్నమునన్‌= రహస్యమైన ప్రయత్నంతో; ఆ+ఎడకున్‌= అక్కడకు; కొనివచ్చి= తీసికొని 
వచ్చి; దానిన్‌+చయ్యనన్‌= దానిని వెంటనే; వెలుగొందన్‌+చేయుటయున్‌= వెలిగించగా; అచ్చెరువున్‌= ఆశ్చర్యం; భయమున్‌= 
భయమున్నూ; ప్రియంబునున్‌= పీతియున్నూ; పెనంగొనంగాన్‌= ముప్పిరిగొనగా; భీతమృగ+-ఈక్షణ= భయపడిన లేడి కన్నులవంటి 
కన్నులుగల (ద్రౌపది; భీమున్‌= భీముడిని; డాయంగాన్‌= సమీపించగా; చని= వెళ్ళి; కడున్‌+అక్కజంబు+అయిన= మిక్కిలి వింత 
అయిన; చందమునన్‌= పద్దతిలో; పడి+ఉన్న= పడిఉన్న; పీనుంగున్‌= శవాన్ని; కనుంగొనియెన్‌= చూచింది. 


తాత్పర్యం: రహస్యంగా భీముడు నిప్పును తీసికొని వచ్చి వెలిగించగా (ద్రౌపది భయసంభ్రమాశ్చర్య ప్రియములు 
'పెనగొనగా విచిత్రంగా పడిఉన్న శవాన్ని చూచింది. 


విశేషం: భీతమృగేక్షణ - సార్థకమైన విశేషణం. మృతి చెందిన కీచకుడి శవాన్ని చూడటానికి ఆసక్తి భయం, ఆనందం అనే 
మూడు భావాల లక్షణం ఆ విశేషణంలో వ్యంగ్యం. ఆమెకు కీచకుడు చనిపోయాడన్న వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడి 
పీనుగును చూడవలసివచ్చినందుకు భయం కలిగింది. శత్రుపీడ వదిలిందన్న వాస్తవం తెలిసినందుకు ప్రియభావం ఆమె 
చూపులలో పెనగొన్నది. (సంపా.) 


ఉ.  చూచుచుంజేరి వ్రేల్మిడుచుచుం దలయూంి విలక్షచిత్తయై 

యా చపలాక్షి ముక్కుపయి నంగుళముం గదియించి 'దీనికై 

కీచక! యింత సేసితి, సుఖిత్వము. బొందుదుగాక! యింక న 

ట్లేచిన నిట్లు గా కుడుగునే” యనుచున్‌ వెజింగందుచుండ(గన్‌. 356 
ప్రతిపదార్థం: ఆ చపల+అక్షి= (ద్రౌపది; చూచుచున్‌= చూస్తూ; చేరి= దగ్గరగా వచ్చి; వ్రేల్‌+మిడుచుచున్‌= వ్రేళ్ళు విరుస్తూ; 
తల+ఊంచి= తలూపి; విలక్షచిత్త+ఐ= అబ్బురపడిన మనస్సుతో; ముక్కుపయిన్‌= ముక్కుమీద; అంగుళమున్‌= (వ్రేలు; కదియించి= 
వేసికొని; కీచక!= ఓ కీచకా!; దీనికై= ఇందు కొరకై; ఇంత+చేసితి(వి)= ఇంత చేశావు; సుఖిత్వము= శాంతిని; పొందుదుగాక!= 
పొందుతావుగాక!; ఇంకన్‌= ఇంకా; అట్టు+విజృభిస్తే; ఇట్టు= ఇట్లా; కాక= కాకుండా; ఉడుగునే?= మానుతుందా?; అనుచున్‌= 
అని అంటూ; వెజంగు+అందుచుండంగన్‌= ఆశ్చర్యపడుతూ ఉండగా. 
తాత్సర్యం: చూస్తూ దగ్గరకు వెళ్ళి మెటికలు విరుస్తూ తల ఊపి, ఆశ్చర్యపడిన మనస్సుతో ద్రౌపది ముక్కుమీద వేలు 
వేసికొని ఇట్టా అన్నది- కీచకా! దీనికొరకేనా ఇంత చేశావు? ఇకనైనా శాంతంగా ఉండుము. అట్లా విజృంభిస్తే, (నన్ను 
బాధిస్తే) నీకు ఇట్లా జరుగకపోదు' అని అంటూ ఆశ్చర్యపడుతూ ఉండగా. 


విశేషం: (స్త్రీలు మెటికలు విరవటం (గ్రామీణ వాతావరణంలో సహజం. 'విలక్ష చిత్తయె' అనే పాఠానికి 'విద్భు చిత్తయె' “విషణ్ణ 
చిత్తయె' అనే పాఠాంతరాలు ఉన్నాయి. ఆ రెండింటికంటె ప్రస్తుతపాఠమే ప్రకరణోచితం. 


క. “పూనిక నెటిపితి సతి యవ । మానము. బరితాపభరము మాన్చితి నిపు డి 
ట్లే నని మదింబొంగెడు పన । మానసుతుం డిట్టులనియె మానినితోడన్‌. 357 


ప్రతిపదార్థం: పూనిక= నిశ్చయించిన ప్రయత్నం; నెజపితిన్‌= నెరవేర్చాను; సతి+అవమానమున్‌= భార్యయొక్క అవమానాన్ని; 
పరితాపభరమున్‌= దుఃఖభారాన్ని; ఇపుడు+ఇట్టు+ఏను= ఇప్పుడు ఈ విధంగా నేను; మాన్పితిన్‌+అని= పోగొట్టానని; మదిన్‌= 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సులో; పొంగెడు= సంతోషించే; పవమానసుతుండు= వాయుసుతుడైన భీముడు; మానినితోడన్‌= (ద్రౌపదితో; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'నేను అనుకొన్న పని నెరవేర్సాను. భార్య అవమానాన్నీ, దుఃఖభారాన్నీ పోగొట్టాను' అనుకొంటూ మనస్సులో 
ఉప్పొంగే భీముడు ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇక్కడ (ద్రౌపదికి మానిని-అనే మాట వాడటం అద్భుతం. ఆమె అభిమానధనురాలు. భారతం మొత్తం కథ ఆమె 
అభిమానానికి దెబ్బ తగలటంతో నడుస్తుంది. మొదట వస్త్రాపహరణం, ఆ తర్వాత ఆమెకు జరిగిన అనేకావమానాలు అభిమాన 
ధనురాలి మనస్సును గాయపరిచాయి. అందుకే ఇక్కడ తిక్కన్న మానిని” అని సాభిప్రాయంగా వాడాడు. 


శా.  'చింతాశల్యము వాసెనే? భుజిబలోత్సేకంబు నీ కెక్కెనే? 
శాంతిం బొందెనె రోషపావకు(డు? దుశ్చారిత్రునిం జూచితే? 
సంతోషించితె? యిట్లు గాక, బ్రదుకన్‌ శక్యంబె? దుర్వృత్తి నీ 
చెంతం జేరినయట్టివీరులకు నాచేతం బయోజాననా!' 358 


ప్రతిపదార్థం: పయోజ+అననా!= పద్మంవంటి ముఖంగల ఓ ద్రౌపదీ! చింతాశల్యము= దుఃఖము అనే ముల్లు; పాసెనే?= 
తొలగిపోయిందా?; భుజబల+ఉత్సేకంబు= (నా) బాహుబలంయొక్క ఆధిక్యం; నీకున్‌+ఎక్కెనే?= నీ మనసు కెక్కిందా? 
(నచ్చిందా?); రోషపావకు(డు= రోషమనే అగ్ని; శాంతిన్‌+పొందెనె?= శాంతించాడా?; దుస్‌+చారి(త్రునిన్‌= చెడు నడవడిగల 
కీచకుడిని; చూచితే?= చూచావా?; సంతోషించితె?= సంతోషించావా?; ఇట్టు+కాక= ఈ విధంగా కాకుండా; దుర్వృత్తిన్‌= 
చెడుప్రవర్తనతో; నీచెంతన్‌+చేరిన+అట్టి= నీదగ్గరకు చేరినటువంటి; వీరులకున్‌= యోధులకు; నాచేతన్‌= నా చేతిలో; (బ్రదుకన్‌ 
శక్యంబె!= (బ్రతకటం సాధ్యమా? 


తాత్సర్యం: 'ఓ పద్మముఖీ! గుండెలో ములికి వంటి నీ దుఃఖం తీరిందా? నా బలోద్రేకం నీ మనసు మెచ్చిందా? నీ 
కోపాగ్ని శాంతించిందా? దుష్టుడైన కీచకుడి భంగపాటు చూచావుకదా? సంతోషం కలిగిందా? దుర్చుద్దితో నీ పొందుకొరే 
వీరులకు నా చేతిలో చావు తప్పదు. అది అంతే! 


నిశేషం: తిక్కన దృశ్యశ్రవ్య - ఉభయకావ్యశిల్ప (ప్రొఢిని ప్రదర్శించే పద్య మిది. తిక్కన నర్తనశాలలో “విక్రమ ధురంధరతన్‌ 
ప్రవేశించే భీముడిని “ద్రౌపదీరఠమణు'డని పేర్కొన్నాడు. [ద్రౌపదిని రమింపచేసేవాడు (సంతోష పెట్టేవాడు) అనేది భీముడికి బిరుదంగా 
ఇచ్చాడు. కీచకుడిని సంహరించే సంరంభమంతా రమణి మనసును రంజింపజేయటానికే అని తాత్పర్యం. దానిని ఈ పద్యం 
రమణీయంగా (పదర్శిస్తున్నది. భీముడు ద్రౌపదిని ఐదు ప్రశ్నలు అడుగుతున్నాడు. అవి నాటకంలోని “పంచావస్స లకు” 
సంబంధించినవి. కీచకుడు కామభావోద్దతుడై తనకు మానభంగం చేస్తాడేమోననే చింత (ద్రౌపది హృదయంలో గుచ్చుకొన్న 
బాణపు ముక్కవలె బాధపెట్టుతూ ఉండేది. దానికి అతడి మరణమే మందని (ద్రౌపది నిశ్చయం. ఇప్పు డామెకు ఆ బాధ 
తొలగిపోయిందా? అని మొదటి (ప్రశ్న. సమస్యకు బీజం వంటి అంశం ఆరంభమై ఫలించిందికదా? అని ఆ ప్రశ్న పరమార్థం. ఆ 
బీజం ఫలించాలంటే తీవ్ర ప్రయత్నం కావాలి. అది భీముడు (ప్రదర్శించిన 'భుజబలోత్సేకం” నిర్వహించింది. అది ఆమె మనసు 
మెచ్చేటట్టు సాగిందా? అని అడిగాడు. ప్రయత్నావస్థ ప్రశంసాపాత్రంగా సాగిందని ధ్వని. కీచకుడు చేసిన అవమానానికి తగిన 
ప్రతీకారం తీసికొనాలని [ద్రౌపది పగ, అది అగ్నివలె ఆమె హృదయాన్ని దహిస్తూ ఉండేది. అది ప్రాప్యాశ (ఫలం సిద్దిస్తుందో లేదో 
అనే తీవ్ర సంశయంతో కూడిన అనిశ్చిత స్థితి) వంటిది. అది చల్లారిందా అని అడిగాడు. ఆ దుర్గార్లుడి స్థితి చూచావా? అన్న 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 339 
ప్రశ్న 'నియతాప్తి'ని (కార్యావరోధాలైన అపాయాలన్నీ తీరి కోరిక సిద్ధించే దృఢనిశ్చయం) సూచిస్తున్నది. కీచక మరణం నియతాపికి 
నిండు ఫలం. చివరకు 'సంతోషించితె! అని అడిగాడు. (ద్రౌపదీ రమణుడి వీరకార్యానికి ఫలం (ప్రియురాలి హృదయ(ప్రమోదం. 
భీముడి దృష్టిలో (ద్రౌపది సంతోషమే కార్యఫలం. ఇవి (ద్రౌపది నడుగుతున్న (ప్రశ్నలే అయినా తిక్కన కీచకవధ ఘట్టాన్ని ఒక 
నాటకంగా నిర్వహించిన శిల్పప్రౌఢిని పఠితకు జ్ఞాపకం చేస్తూ, నాటకంలోని పంచసంధులలోనిని అర్హప్రకృతులవలన కలిగే పంచ 
విధావస్థలు సముదాత్తంగా పఠితల మనస్సులకు ఆహ్లాదం కలిగించేటట్టుగా నిర్వహించబడ్డాయని తెలిసికొన్నారా? అని అడుగుతున్న 
ప్రశ్నల వలె కనబడుతున్నాయి. ఆ ప్రశ్న లడుగుతున్నది కార్యనిర్వాహకుడైన నాయకుడు. (ద్రౌపది సహృదయస్థానీయురాలుగా 
నిలిచింది. అందువలన ప్రశ్నలు కథాపరంగా, రసపరంగా కూడా ఉభయతారకంగా ఉన్నాయి.(ఈ అంశానికి సమాధానంగా 
ద్రౌపది నాయికవలె, సహృదయస్మ్థానీయ వలె 360వ పద్యం చెప్పటం గమనించదగింది.) ఈ పద్యంలోని చివరి వాక్యం 
ద్రౌపదీరమణుడే అనగలడు. భార్యమీద ఈగవాలితే ఓర్చుకొనలేని ప్రణయ(ప్రతాపమూర్తి భీముడు. ఆ మాటలు అంటున్నప్పుడు 
భీముడు “ద్రౌపదీ రమణుడే' కాదు 'సింహబలమర్హనుడుగా (359 పద్యం) కూడా (ద్రౌపదికి తోచాడట! ఈ రెండూ తిక్కన 
భీమనాయకుడి కిచ్చిన సార్థకమైన బిరుదాలు. కీచకవధ ఘట్టంలోని నాటకీయ లక్షణాలను ధ్వనిమయం చేసే పంచ ప్రశ్నోపనిషత్తు 
వంటి దీ పద్యం ! (సంపా.) 


క అనిన విని సింహబల మ ।ర్టను నవలోకించి ద్రుపదరాజతనయ యి 
ట్లను( దన మనమున నిండా । రిన సమ్మోదంబు వెలివిరిసి బరయంగన్‌. 359 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ద్రుపదరాజ తనయ= (ద్రౌపది; సింహబలమర్దనున్‌= కీచకుడిని చంపిన భీముడిని; 
అవలోకించి= చూచి; తన మనమునన్‌= తన మనస్సులో; నిండారిన= నిండిన; సమ్మోదంబు= సంతోషం; వెలివిరిసి= వెల్లి విరిసి; 
బెరఠయంగన్‌= వ్యాపించగా; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: అతడి మాటలు విని కీచకుడిని మర్దించిన భీముడిని చూస్తూ ద్రౌపది మనస్సు సంతోషంతో వెల్లివిరియగా 
ఇట్టా అన్నది. 


విశేషం: 'సింహబలమర్హనుడు” అనేది ఇప్పటినుండి భీముడికి సరిపోతుంది. సింహబలుడి వింత చావు మర్దనపరా[క్రమానికి 
మహనీయమైన సాక్షి. అంతకు ముందు 'బకమర్దనుడు”. ఇప్పుడే కీచకుడిని చంపాడు. తగిన పదప్రయోగం చేశాడు తిక్కన. 


సీ, “కొలువులోపల నిన్నకోప మట్లెత్తిన(। దలంకక నిలిచిన ధైర్యమహిమ, 
నే డిందు జనుదెంచి నిర్వికారత. బ్రజ । కన్నులు గప్పిన గౌరవంబు, 
మనవారిలోన నొక్కని నైన బిల్వ కు । తృాహంబు సేసిన సాహసంబు, 
లోకదుర్ద్ణయు. డగు నీ కీచకునిని వ్రే। ల్మిడి రూపుమాపిన కడిమిసొంపు 


తే. సూడం దలపోయ. మెచ్చ, సంస్తుతి యొనర్వ। నా తలంబె? నీ యుత్తమనాయకత్వ 
మెలిగి నిను. గొనియాడ నే నెంతదాన? | మహిత విస్మయానంద నిర్మగ్న నైతి 360 
ప్రతిపదార్థం: నిన్న= (క్రిందటి రోజున; కొలువులోపలన్‌= సభలో; కోపము= కోపం; అట్టు+ఎత్తినన్‌= ఆవిధంగా కలిగినా 


(అంతప్రళయంగా పొంగివచ్చినా); తల(కక= చలించకుండా; నిలిచిన= నిలబడిన; ధైర్యమహిమ= ధీరగుణం యొక్క ఆధిక్యం; 
నేడు= ఈరోజు; ఇందున్‌+చనుదెంచి= ఇక్కడికి వచ్చి; నిర్వికారతన్‌= ఏ విధమైన కలతపాటు లేకుండా; ప్రజ కన్నులు కప్పిన= 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 

జనుల కళ్ళను గుడ్డతో కట్టినట్టుగా ఎవ్వరికీ తెలియకుండా కార్యం నిర్వహించిన; గారవంబు= కార్యభారం, గొప్పతనం; 
మనవారిలోనన్‌= పాండవులలో; ఒక్కనిన్‌+ఐనన్‌= ఒక్కరిని కూడా; పిల్వక= పిలవకుండా; ఉత్సాహంబు+చేసిన= పరాక్రమించిన; 
సాహసంబు= అసాధ్యమైన కార్యాలను సాధించే తెంపు; లోకదుర్ణయు(డు+అగు= లోకులకు జయించశక్యంకానివాడు అగు; 
కీచకునిన్‌= కీచకుడిని; గ్రేల్మిడిన్‌= చిటికెలో; రూపుమాపిన= (రూపం గుర్తించలేనంతగా వింతగా); చంపిన; కడిమి సొంపు= 
పరా(క్రమ వైభవం; చూడన్‌= చూడటానికి, తలపోయన్‌= తలపోయటానికి; మెచ్చన్‌= మెచ్చటానికి; సంస్తుతి+ఒనర్పన్‌= పొగడటానికి; 
నా తలంబె?= నాకు శక్యమా?; నీ ఉత్తమనాయకత్వము= నీ (శ్రేష్టమైన నాయకత్వాన్ని (ధీరోదాత్త నాయక స్వభావాన్ని); ఎటింగి= 
తెలిసికొని; నినున్‌+కొనియాడన్‌= నిన్ను పొగడటానికి, ఏను+ఎంతదానన్‌?= నే నెంతదానిని?; మహిత= గొప్పదైన; విస్మయ+ఆనంద 
నిర్మగ్నన్‌+ఐతిన్‌= ఆశ్చర్యంతోకూడిన, ఆనందంలో మునిగిపోయిన దాని నైనాను. 


తాత్సర్యం: 'నిన్న విరటుడి కొలువులో అంత ప్రళయంగా కోపోద్రేకం కలిగినా కలతపడకుండా నిగ్రహించుకొని 
నిలిచిన నీ ధీర స్వభావ మహిమ చూడ నా తరమా? (అపూర్వమని భావం.) ఈరోజు నర్తనశాలకు ప్రజల కన్నులు 
కప్పి (ఎవ్వరికీ తెలియకుండా) ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన నీ కార్యభార నిర్వహణ సామర్థ్యం (గొప్పతనం) 
తలపోయ నా తరమా? మనవారైన పాండవులలో ఒక్కరిని కూడా సహాయానికి పిలవకుండా ఒంటరిగా అపూర్వ 
కార్యసాధన కొరకు ఉత్సాహాన్ని ప్రకటించి చేసిన నీ సాహసం మెచ్చుకొనటం నా తరమా? లోకంలో ఎవ్వరికీ సాధ్యుడు 
కాని కీచకుడిని క్షణంలో రూపం గుర్తుపట్టలేనంత ఘోరంగా చంపిన నీ పరాక్రమ విలాసం కీర్తించటం నా తరమా? 
నీ ఉత్తమనాయకత్వలక్షణాల నన్నింటిని తెలిసికొని కీర్తించటానికి నేనెంతదానిని? అమితమైన ఆశ్చర్యంలో ఆనందంలో 
మునిగిపోయాను. 


విశేషం: అలం: ఉదాత్తం, యథాసంఖ్యం. విరాటపర్వంలోని గొప్ప పద్యాలలో ఇది ఒకటి. అందుకు కారణాలు అనేకాలు. కొన్ని: 
1. తిక్కన భారతం (ప్రబంధమండలి. అందులో కీచకవధ ఒక ప్రబంధం. దృశ్య ప్రబంధ లక్షణాలను గర్భీకరించుకొన్న (శ్రవ్య 
(ప్రబంధం. కాబట్టి అందులో ఉభయ కావ్య ప్రొఢి పాటించే శిల్పం ఉంటుంది. ఒక నాయకుడు, ఒక కార్యం. ఒక (ప్రధానరసం 
అనేవి ప్రబంధ లక్షణాలు. అవన్నీ ఈ ఘట్టంలో నిర్వహించబడ్డాయని సూచించే ధ్వనిమయ రచన ఇది. 2. కార్యం నిర్వహించేది 
నాయకుడు. రసాన్ని అనుభవించేది సహృదయుడు. నాయకుడు భీముడు. కార్యం కీచక సంహారం. అద్భుతానుప్రాణితమైన 
వీరరసం రసం. (ద్రౌపది (శ్రోత్ర, (ప్రేక్షక స్థానీయురాలై సహృదయ రసానంద స్థితిని వ్యక్తం చేస్తూ మన మహానుభూతికి పాత్రురాలైంది. 
అందువలన ఆమె మాటలు సహృదయ స్పందనలు. 3. కావ్య వస్తువులో కార్యసాధన దశలను సూచించే పంచసంధు లుంటాయి. 
అవి అయిదు అర్హప్రకృతులు- అయిదు అవస్థలు (క్రమంగా కలియటం వలన రూపొందుతాయి. వాటిని తిక్కన ఈ పద్యంలో 
సూచించాడు. అముఖసంధి- బీజం+ఆరంభం. కొలువులో కీచకుడి చేత (ద్రౌపది అవమానింపబడిన దృశ్యాన్ని భీముడు చూచి 
కోపించటం బీజం. వాడిని చంపాలని (క్రోధావేశాన్ని ప్రకటించడం ఆరంభం. ఆరంభించిన కార్యాన్ని చివరివరకూ నిర్వహించే 
అసమాన ధైర్యం నాయకుడు (ప్రదర్శించే మొదటి లక్షణం. ఇవి సీసపద్యం మొదటి పాదంలో సూచించబడ్డాయి. (ఆ) 
ప్రతిముఖసంధి-బిందువు+యత్నం, నీటి మీది నూనె బిందువువలె పలు రకాలుగా విస్తరించే కార్యం కీచకవధ వ్యూహం. అజ్ఞాతవాస 
నిలయం భంగం కాకుండా, ప్రజలకు తెలియకుండా, (ద్రౌపదీ భీముల సంబంధం బహిర్గతం కాకుండా, ధర్మరాజుకు తెలియకుండా, 
కార్యం భగ్నం కాకుండా, (ద్రౌపదిని ఇతరులు శంకించకుండా కార్యం జరిపే ఉపాయం నర్తనశాల సంకేత స్థల నిర్ణయం. దానిని 
రూపొందించి గుట్టుగా నిర్వహించే యత్నం చేయటం (ప్రతిముఖ సంధి లక్షణం. దానిని నిర్వహించటంలో గౌరవం భీముడిదే. 
గౌరవం అంటే గురుభావం (నాయకత్వం) భారాన్ని వహించే భావం, మర్యాద కాపాడటం, గొప్పతనం, క్రీర్తి అనే అర్థాలు 
ఏర్పడతాయి. ఇవన్నీ నాయక కార్యనిర్వహణ దక్షతను తెలిపేవే. (ఇ) గర్భసంధి- పతాక+ప్రావ్యాశ. (ద్రౌపది ఆడిన వలపు 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 341 
నాటకం. దాని వలన కలిగిన కీచక విరహదశ ఉపకథాగౌరవాన్ని పొంది పతాకగా స్ఫురిస్తుంది. కీచక సంహారం ఎట్ట చెయ్యాలనే 
యోచన. కథ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ కీచక (ప్రవేశ ఘట్టంలో నాయక (ప్రతినాయకు లిద్దరూ రెండు 
మార్గాలలో ప్రదర్శిస్తారు. దానితో గర్భసంధి నిబ్బరంగా సాగింది. దానివలన భీముడు ఏకవీరుడై, అసాధ్యమైన కార్యాన్ని సాధించే 
సాహస ప్రవృత్తిని (ప్రదర్శించి నాయక లక్షణాన్ని నిరూపించుకొన్నాడు. (ఈ) విమర్శ సంధి- (ప్రకరి+నియతాప్పి, భీముడు 
సంకేతస్థలంలో (స్తీవలె శయ్యమీద కూర్చుండి. (స్రీకంఠంతో విచిత్ర సంభాషణం చేయటం (ప్రకరి వంటిది. కీచకుడు సంకేత 
స్టలానికి రాగా గూఢమర్దన (క్రియతో అతడిని సంహరించటానికి పూనుకొని, వికృతపుచావు కలిగించిన భీమ పరా(క్రమ సౌందర్యం 
కార్యనిర్వ హణస మర్థంగా (ప్రకాశించింది. ఇది నాయక శ్రేష్ట లక్షణం. (ఉ) నిర్వహణ సంధి- కార్యం+ఫలాగమం- కీచకవధను 
కళ్ళారా చూపించటం కార్యం. (ప్రియురాలి మనస్సును ఆనందపరచటం ఫలాగమం. ఫలాగమం ఇందులో ఫలవంతంగా 
ప్రదర్శించబడింది. భీముడు 358వ పద్యంలో అడిగిన అయిదు ప్రశ్నలకు (ద్రౌపది ఇచ్చిన అయిదంచెల సమాధాన మిది. (5) 
ఉత్తమ నాయకుడు. చతుర్విధనాయకులలో ఉత్తముడైన ధీరోదాత్తుడు, లేదా ఉత్తముడైన నాయకుడు అని అర్థం. (6) భీముడు 
సహజంగా ఉద్దతుడే. అయినా ధర్మం చేత, ధర్మరాజు చేత అనుశాసితుడు కాబట్టి ఇక్కడ ధీరోదాత్తుడే. అతడు మొదట 
రౌద్రాన్ని ప్రదర్శించినా దానిని ధర్మరాజు నియంత్రించటం వలన వీరంగా నిర్వహించాడు. వీరం జనకరసం. అద్భుతం జన్యరసం. 
అద్భుత కార్యోత్సాహం భీముడిలో వీరరసాన్ని ఆవిష్కరించింది. దానిని చూచిన ద్రౌపదిలో తద్భావనం వలన, దర్శనం వలన 
అద్భుతరసాన్ని కలిగించింది. అది సహృదయులకు ఆలోచనామృతమై కావ్యరసమై అనుభూతిలో ముంచివేసింది. ఈ రససూత్ర 
వ్యాఖ్యానమే ఈ పద్యం. (సంపా.) 


క. అను పలుకులు కర్ణరసా । యనము లగుడు నయ్యుధిష్టిరానుజుండు ముదం 
బున. దేలిం* యింక దడయం । జనిదని ద్రౌపదికి. జెప్పి చయ్యన నేంగెన్‌. 361 


ప్రతిపదార్థం: అనుపలుకులు= అనే మాటలు; కర్షరసాయనములు+అగుడున్‌= చెవికి ఇంపైనవి కాగా; ఆ+యుధిష్టిర+అనుజు( 
డు = ధర్మజుడి తమ్ముడైన భీముడు; ముదంబునన్‌+తేలి= సంతోషంలో తేలియాడి; ఇంకన్‌+తడయన్‌+చనదు+అని= ఇకమీద 
ఆలస్యం చేయటం మంచిది కాదని; ద్రౌపదికిన్‌+చెప్పి= (ద్రౌపదితో చెప్పి; చయ్యనన్‌+ఏలౌన్‌= త్వరగా వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ మాటలు చెవి కింపుకాగా భీముడు సంతోషంతో ఉప్పొంగిపోయి “ఇక ఇక్కడ ఆలస్యం చెయ్యటం 
మంచిది కాదు” అని (ద్రౌపదిని హెచ్చరించి, వెంటనే వెళ్ళిపోయాడు. 


విశేషం: కర్షరసాయనములు అనే మాట శ్రవ్యకావ్యరస సూచన. యుధిస్టిరానుజుండు - అనే విశేషణం భీముడిని ధీరోదాత్తుడిగా 
చెప్పటమే కాకుండా, భీముడు ధర్మరాజుకు అనునాయకుడనీ, అతడి ప్రయత్నం వలన జరిగిన ఈ వీరకార్యం నాయకుడి 
ప్రధాన రసమైన ధర్మవీరానికి అంగమై, పోషకమై ఉంటుందనీ సహృదయులు భావించటానికి అనువుగా అమరింది. (సంపా.) 


క _ అనిన విని 'కీచకుండు స। చ్చిన పిమ్మటం బుట్టినవ్విశేషము లెల్లన్‌ 
విను వేడుక మనమలరెడు । ననఘా! యేర్చడంగ6 జెప్పు మనుటయు.. బ్రీతిన్‌. 362 


పతిపదారం: అనినన్‌= అని వైశంపాయనుడు చెపగా; విని= జనమేజయుడు విని; అనఘా!= ఓ పుణఃలక్షణుడవైన మహానుభావా!; 
ర్త (దవే యా ల ( య క) 
కీచకుండు+చచ్చిన పిమ్మటన్‌= కీచకుడి మరణానంతరం; పుట్టిన= కలిగిన; ఆ+విశేషములు+ఎల్లన్‌= ఆ విషయాలు అన్నీ; 
వినువేడుకన్‌= వినాలనే కోరికతో; మనము+అలరెడున్‌= మనసు ఒప్పారుతునది; ఏరోడగన్‌= ఆ విషయాలు తేటపడేటటు; 

ARE నై 3 ప్ర 
ప్రీతిన్‌= ఆసక్తికరంగా; చెప్పుము+అనుటయున్‌= చెప్పుమనగా. 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనమేజయుడికి వైశంపాయనుడు కీచకవధ ఘట్టం చెప్పగా విని, ఆ తరువాత జరిగిన వివరాలు ఆసక్తికరంగా 
చెప్పుమని జనమేజయమహారాజు అడుగగా, (తరువాతి ఆశ్వాసంలోని వచనం(2)తో అన్వయం.) 


విశేషం: భారత కథ జనమేజయమహారాజుకు వైశంపాయనమహర్షి చెప్పాడు. ఆ విషయం ఇక్కడ స్మరించుకొనాలి. 


ఆశ్వాసాంతము 

చ. పరమ కృపావిధేయ! నిరుపాధిక చిన్మయ కాయ ! గాఢ వి 

స్తరనిగమైకవేద్య! గుణతత్త వికార నియత్యభేద్య ! సం 

స్మరణ నిరస్త తాప! ఘన సంసృతి సంతమస ప్రదీప! ని 

ష్ణుర భుజసార దానవ నిషూదన! భక్తజన ప్రమోదనా! 363 
ప్రతిపదార్థం: పరమ కృపావిధేయ!= గొప్ప దయతో భక్తులకులోనైనవాడా!; నిరుపాధిక చిన్మయకాయ!= ఉపాధిలేని జ్ఞాన 
రూపమైన+స్వరూపం కలవాడా!; గాఢ విస్తరనిగమ!+ఏకవేద్య= మిక్కిలి విస్తరమైన వేదాల వలననే తెలియదగినవాడా!; 
గుణతత్త్యవికారనియతి+అభేద్య!= సత్య, రజస్‌, తమోగుణాల మాయచే, నియమంచేత భేదింపరానివాడా!; సంస్మరణ నిరస్తతాప!= 
స్మరించడం చేత అధికమైన తాపాన్ని పోగొట్టేవాడా!; ఘన సంసృతి సంతమసప్రదీప!= గొప్ప సంసారమనే చీకటిని పోగొట్టటంలో 


ఉత్తమ దీపమైనవాడా!; నిష్టుర భుజసారదానవ నిషూదన!= కఠినమైన బాహుబలంగల రాక్షసులను చంపినవాడా!; భక్తజన ప్రమోదనా!= 
భక్తులకు సంతోషం కలిగించేవాడా! 


తాత్పర్యం: అపారమైన దయతో భక్తులకు విధేయుడవై ఉండేవాడా! నిర్గుణ జ్ఞానస్వరూపా! విస్తార వేదవిద్య చేత 
తెలియదగినవాడా! సత్య రజస్తమోగుణ నియమాలచేత భేదించరానివాడా! స్మరించినంతమా(త్రాననే పాపాలు పోగొట్టేవాడా! 


సంసారమనే చీకటిని పోగొట్టే శ్రేష్టమైన దీపమా! బాహుబలంతో రాక్షసుల మట్టుపెట్టినవాడా! భక్తజనానందదాయకా! 


హరిహరనాథా! 
విశేషం: అలం: అంత్యాకనుప్రాసం, రూపకం. 


క. చతురానందమయా।దు।ర్లతిరో గోద్దమ చికిత్సకా! భువన భవ 
స్టితి సంహారకరా! నిర్భతి పణ్యాపణ పదారవిందవికాసా ! 364 


ప్రతిపదార్థం: చతుర్‌+ఆనందమయా!= నాలుగు విధాలైన (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలతో 
కూడిన ఆనందమయ స్వరూపుడా! లేదా చతురమైన నేర్పుతోడి ఆనందంతో నిండినవాడా!; దుర్గతిరోగ+ఉద్గమ చికిత్సకా!= 
దారిద్ర్యం అనే రోగం యొక్క పుట్టుకకు వైద్యం చేసేవాడా!; భువనభవస్థితి సంహారకరా!= లోకాల యొక్క సృష్టి స్థితి లయ 
కారకుడా!; నిర్హృతి పణ్య+ఆపణ= మోక్షమనే అమ్మదగిన వస్తువునకు అంగడి అయిన; పద+అరవింద వికాసా!= పాదపద్మాలచేత 
శోభించేవాడా!) 


తాత్సర్యం: పరమానంద స్వరూపా! దుర్గతి అనే రోగాన్ని పోగొట్టే వైద్యుడా! లోకంలో సృష్టి స్థితి లయాలను చేసేవాడా! 
నిశ్రేయస మనే వస్తువునకు అంగడివంటి పాదపద్మాలచేత శోభించేవాడా! 


విరాటపర్వము - ద్వితీయాశ్వాసము 343 


విశేషం: అలం: రూపకం. ఉపమ. తిక్కన మోక్షగామి. ఆయనకు మోక్షప్రదాతగా హరిహరనాథుడు దర్శనమిచ్చాడు. 


మాలిని. సురపతి ధృతచూడా శోభిరత్నాంశు వీచి 

స్పురణ సుభగపాదాంభోజ సంచారకేళీ 

పరిచయ కలనాలబ్దవ్యయాతీత సౌఖ్యో 

త్తర మునిజన హృన్మా ద్యన్మరాళ ప్రతానా! 365 
ప్రతిపదార్థం: సురపతి= దేవేంద్రుడిచేత; ధృత= ధరించబడిన; చూడా= కిరీటంలో; శోభి= ప్రకాశించే; రత్న+అంశువీచిస్సురణ= 
మణుల కాంతుల కిరణాల ప్రకాశం చేత; సుభగ= మనోహరమైన; పాద+అంభోజ= పాదపద్మాలలో; సంచారకేళీ= తిరిగే క్రీడలో; 
పరిచయ కలనా= అభ్యాసం చేయటం చేత; లబ్ద= పొందబడిన; వ్యయ+అతీత= నాశాన్ని అతిక్రమించిన; సౌఖ్య= సుఖంచేత; 


= © ; జణలాెయట= అ బా అణటు; +మురా ఎతానా!=- ఆం ఆఎా౦ణల 
ఉత్తర= అధికములైన; మునిజనహృద్‌= మునుల హృదయాలనెడి; మాద్యత్‌+మరాళ (ప్రతానా!= ఆనందించే ఉత్తర హంస 


సమూహం కలవాడా! 


తాత్సర్యం: దేవేంద్రుడు నమస్కరించడం చేత అతడి కిరీటంలోని రత్నకాంతులు తరంగాలవలె ఒప్పుతూ వున్న 
నీ పాదకమలాలను చేరి పరమసుఖాన్ని పొందిన మునుల హృదయాలనే రాజహంసలు కల దేవా! హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం. ఈ వృత్తంలోని ప్రతి పాదంలోనూ న-న-మ-య-య అనే గణాలు వరుసగా ఉంటాయి. తొమ్మిదవ 
అక్షరం యతి మి(త్రస్థానం. ప్రాసనియమం ఉన్నది. 


గద్యము 
ఇది శ్రీ మదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 


శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది శుభకరమైన ఉభయకవిమి([త్ర బిరుదాంచితుడు, కొమ్మనామాత్యుడు పుత్రుడు, పండితులను 
గౌరవించేవాడు (పండితులచేత పూబించబడేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారత విరాటపర్వంలో 
ద్వితీయాశ్వాసం. 


విరాటపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
విరాటపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీత్వ శివాత్వాలంబన । తత్తాశ్లేషాత్త శబలతా సంగత క 


రృత్వాదికలీలాత్త మ । హత్త్వాహంకారభావ! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీత్వ= లక్ష్మీభావానికీ; శివాత్వ= పార్వతీభావానికీ; ఆలంబన= ఆధారమైన; తత్త్య= (హరిహరాత్మకమైన) 
(బ్రహ్మతత్తంయొక్క; ఆశ్లేష= కలయికచేత; ఆత్త= పొందబడిన; శబలతా= అనేకత్వంతో; సంగత= కూడిన; కర్భత్వ+ఆదిక= 
కర్భత్వం, భోకృత్వం మొదలైన ధర్మాల; లీలా= విలాసంచేత; ఆత్త= పొందబడిన; మహత్త్య+అహంకారభావ!= మహత్యం, అహంకారం 


అనే భావాలు కలవాడా!; హరిహరనాథా! 


తాత్పర్యం: లక్ష్మీపార్వతుల భావాలకు ఆధారమైన హరిహరనాథ బ్రహ్మతత్య్యంతో ఏర్పడిన కూడికతో కలిగిన 
అనేకత్వంతో కూడిన కర్భత్వం మొదలైన ధర్మాల విలాసం చేత పొందబడిన మహత్తాహంకారాలు కలవాడా! 


హరిహరనాథా! 


విశేషం: అలం: యథాసంఖ్యం. 1. “ఏకమేవా౭_ ద్వితీయం బహ్మ” అని ఉపనిషత్తులు. హరిహరనాథుడు వస్తుతః ఏక 
పర(బ్రహ్మతత్త్యమే, అద్వితీయుడే. అతడికి కర్భత్వ భోకృత్వాలూ, మహత్త్వాహంకారాలూ ఉండవు. కాని, పరమాత్మ సృష్టి 
కున్ముఖుడైనప్పుడు తనలోనే సగభాగాన్ని స్రీత్వశక్తిగా మార్చి లోకాన్ని నిర్మిస్తాడు. ఇది అతడి విలాసం. హరిహరనాథుడే 
ద్వంద్వరూపుడైనాడు. అందువలన ఇచ్చాశక్తి అయిన లక్ష్మికీ, (క్రియాశక్తి అయిన పార్వతికీ తానే ఆధారభూతుడై జ్ఞానశక్తిగా 
వెలుగుతున్నాడు. ఇట్లా పర(బ్రహ్మతత్త్యమే బహురూపాలు తాల్చటానికి పూర్వకర్మలు కారణం కాదు. ఆయన కారణజన్ముడు 
కావటం చేత స్వేచ్చా ప్రవృత్తితో బహుత్వాన్ని భజిస్తాడు. దానితో లీలా విలాసరూపాలైన మహత్త్వాహంకారాలు ఆయనలో 
రాణిస్తాయి. పరమాత్మకు అవి లీలామా(త్రాలే కాని కర్మబద్దాలు కావని తాత్పర్యం. 


2. “హరిహరనాథ తత్తాంతర్గతమగు హరితత్త్యము శ్రీత్వమునకును. హరతత్త్యము శివాత్వమునకును ఆలంబన 
మగుచున్నది. ఇట్టి హరిహరతత్త్య సంబంధము చేతనే యేకరూపుడగు పరమేశునికి స్వగతభేదమగు శబలత్వము కల్గినదని చెప్పి 
తత్ర (క్రియను “మహత్తాహంకారభావ!” అను పదముచే వివరించెను. లేదా- 'శబలత్వ' సంగతిచే గల్గిన కరృత్వాదికము గలవా 
డా! అని వేరు పదముగా! జెప్పి 'లీలా..భావా!' అనునది పృథక్పదముగానైనను గ్రహింప నొప్పును. విలాసముచే. బొందంబడిన 
మహత్తాహంకారభావము గలవాడా! అని తదర్హము.” (ఓరుగంటి నీలకంఠశా'స్తి- హరిహరనాథతత్త్యము. పు.85) 


3. “శ్రీత్వ= శ్రీశబ్ద ప్రవృత్తి నిమిత్త శ్రవణీయత్వరూప శ్రీదేవీ ధర్మము: శివాత్వ= మంగళప్రదత్వరూప శివాశబ్ద ప్రవృత్తి 
నిమిత్త పార్వతీధర్మము ఇవియే; ఆలంబన= పట్టుగాంగల; తత్త్య= (స్తీ వ్యక్తులయొక్క; శ్రీయన గౌరినాం బరంగు చెల్వయొక్క 
అని భావము; ఆశ్షేష= కౌంగిలింతలచే; ఆత్త= పొందబడిన; శబలతా= చిత్రవర్లముతో; సంగత!= కూడినవాండా!; కరృృత్వ= 
(పాలన) కర్ళత్వము; ఆదిక= సంహార కర్ళత్వము మొదలగు; లీలా= విలాసములచే; ఆత్త= పొందబడిన; మహత్త్య= మహిమయు; 
అహంకారభావ= అహంకార తత్త్వమును గలవాండా!; హరిహరనాథా!= హరిహర స్వరూపుడవగు ఓ దేవా! అని యీ సంబోధనల 
కర్ణము” (పళ్ళెపూర్ల్ణప్రజ్ఞాచార్యులు - విరాటపర్వము. తృతీయాశ్వాసము టిప్పణి.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 345 

4. “ఈ పద్యములోని నాల్గవ పాదమున బ్రాసలోం బడిన 'మహత్తా' అను చోటం గల తకారము ద్విత్వతకారము 

గనుక 'ప్రాసః సర్వేషాం చై వ స్యాతో అను నియామానుసారము తక్కిన మూండు ప్రాసలను గూడా వస్తుతః అని ఏక తకారములే 

యైనను ఛందోనియమభంగ పరిహారార్థము 'అనచిచి అను సూత్రము చేత 'త'కారమునకు వైకల్పికముగా ద్విత్వము చేసికొని 
ప్రాసవ్యత్యాసమును సవరించుకొనవలెను. (పళ్ళె పూర్లప్రజ్ఞాచార్యులు). 


5. ఉ.వి. సంశోధిత ముద్రిత (ప్రతి 'మహత్త'లో ద్విత్వతకారాన్ని మాని తకారాన్నే (గ్రహించింది. (సంపా.) 
ఉపకీచకులు ద్రౌపదిం దమ యన్న శవంబుతో. గట్టి దహింపం గొనిపోవుట (సం.4-21-62) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెం. - బవనతనయుం డట్లు సని మహానసమందిరంబు 
పరిసరంబున శరీరప్రక్షాళనంబు సేసికొని, యనులేపనంబున నసృగ్గంధం బుడిపికొని, కృతకృత్యుందై, 
శయ్యాతలంబునం గూర్తుండె; నిట యాజ్ఞసేనియుం భీమసేనుం డింతకు వంట యింటికిం బోయి 
నిశ్చింతంబున నుండునని నిశ్చయించి, నర్తనశాల వెలువడి కావలివారలం బిలిచి. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= వైశంపాయన మహర్షి జనమేజయ 
చక్రవర్తితో ఈ విధంగా అన్నాడు; పవనతనయుండు= భీమసేనుడు; అట్టు= ఆ విధంగా; చని= వెళ్ళి మహానస మందిరంబు 
పరిసరంబునన్‌= వంట ఇంటి సమీపంలో; శరీర (ప్రక్షాళనంబు+చేసికొని= ఒడలు కడిగికొని; అనులేపనంబునన్‌= మైపూతతో; 
అస్ఫక్‌+గంధంబు= నెత్తుటి వాసనను; ఉడిపికొని= పోజేసికొని; కృతకృత్యుండు+ఐ= తాను చేయదగినపని చేసిన వాడై; 
శయ్యాతలంబునన్‌= పడకమీద; కూర్చుండెన్‌= కూర్చున్నాడు; ఇట= ఇక్కడ, నాట్యమందిరంలో; యాజ్ఞసేనియున్‌= (ద్రౌపదియు; 
భీమసేనుండు; ఇంతకున్‌= ఈసరికి; వంట+ఇంటికిన్‌+పోయి= వంటింటికి వెళ్ళి; నిశ్చింతంబునన్‌= ఏ చింతా లేకుండా; 
ఉండును+అని= ఉంటాడని; నిశ్చయించి= నిర్ణయించి; నర్తనశాల వెలువడి= నర్తనశాల నుండి బయటకు వచ్చి; కావలి వారలన్‌+ 
పిలిచి= కావలివారిని పిలిచి. 


తాత్సర్యం: వైశంపాయన బుషి జనమేజయుడితో ఇట్టా అన్నాడు. భీమసేను డా విధంగా వెళ్ళి (కీచక వధానంతరం) 
వంటింటిచేరువలో తన ఒడలి కంటుకొని ఉన్న నెత్తురు శుభ్రంగా కడిగికొని, మైపూతతో దాని వాసన రాకుండా 
చేసికొని, పని ముగించుకొన్నవాడై తన పడక మీద కూర్చున్నాడు. ఇక అక్కడ- నర్తనశాలనుండి ద్రౌపది వెల్వడి, ఈ 
సరికి భీమసేనుడు వంటయింటికి వెళ్ళి నిశ్చింతగా ఉంటాడనే నమ్మకంతో కావలివాండ్రను పిలిచి. 


విశేషం: 1వ్యాసభారతంలో ఈ వివరాలన్నీ లేవు. తిక్కన దీని నొక వ్యూహంగా చిత్రించాడు. [ద్రౌపదీ భీముల చర్యలు 
ఫలానుమేయాలుగా (ఫలితాన్ని బట్టి ఊహించగలిగిన రహస్య చర్యలుగా) వర్షించాడు. ఎట్టాగంటే- 1. ద్రౌపదిని వెంటబెట్టుకొని 
వచ్చిన భీముడు కీచక వధానంతరం అతడి వింత శవాన్ని ఆమెకు చూపి, సంతోషపెట్టి, ఆమెను వెంట బెట్టుకొని పోక ఒంటరిగా 
త్వరగా వెళ్ళిపోయాడు. ఎందుకు? అనే ప్రశ్న పఠిత కేర్పడుతుంది. 


2. భీముడు వేగంగా స్నానం చేశాడు. అయినా రక్తపువాసన పూర్తిగా పోయి ఉండకపోవచ్చును. అందుకే మైపూత 
పూసికొన్నాడు. నిశ్చింతగా శయ్యమీద పడుకొని నిద్రించకుండా, కూర్చుండిపోయాడు. ఎందుకు? భీముడు తన కర్తవ్యం ముగించాడు. 
ఆ తరువాత (ద్రౌపది కూడా మరొక కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉన్నది. అతడు కృతార్జు డయ్యాడు. ఆమె కూడా కృతార్జురాలు 

ar) థె @ 
కావాలి. అందుకు ఆమె అక్కడ ఆగింది. భీముడు వంటయింటికి పోయి నిశ్చింతగా ఉండటానికి వీలైనంతసేపు కిమ్మనకుండా 
అక్కడే ఉన్నది. ఆ తరువాత తన చర్య ప్రారంభించింది. అంటే పఠితలకు తెలియని రహస్యవ్యూహం ఒకటి ఉన్నదన్న మాట. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 

3. నర్తనశాల వెలువడి కావలివారిని పిలిచింది. ఇది చాలా ప్రమాదంతో కూడిన సాహస చర్య. భీముడివలె తానూ 
రహస్యంగా అంతఃపురానికి పోయి ఉంటే కథ తెల్లవారేదాకా నిద్రపోయి ఉండేది. కాని తెల్లవారేసరికే కొన్ని పనులు పూర్తి కావాలని 
వారి వ్యూహం. ఈ చర్యవలన ద్రౌపది కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు. కావలివారికి ఆమె చెప్పటం వలన కలిగే కథార్థాలు 
అనేకం. ఆమె ఆ సమయంలో నర్తనశాలకు ఎందుకు వచ్చింది? కీచకుడు అక్కడికే ఎందుకు వచ్చాడు? అది వారి సంకేతస్థలం 
అయి ఉండాలి. సైరంధ్రీ కీచకులు పరస్పరం కూడబలుక్కొనే అక్కడికి వచ్చి ఉండాలి. సైరంధ్రి పరపురుషుల పొత్తు కోరదు. 
అది ఆమె స్వభావం. కాని, దానికి విరుద్దంగా ఆమె రంకుటాలు వలె వ్యవహరించింది. ఆమె రహస్య వర్తనానికి ఆమె భర్తలైన 
గంధర్వులు కోపించి మిండగాడైన సింహబలుడిని చంపి ఉంటారు. మరి, ఆమె నేమీ చేయలేదు. దానికి కారణ మేమిటి? 
ఆమెను కీచకుడు బలవంతంగా తెచ్చి బలాత్కారం చేయబోయాడేమో! అందువలన గంధర్వపతులు అతడిని చంపారేమో! 
ఇటువంటి వంద (ప్రశ్నలు విన్నవారి మనసులలో తలెత్తుతాయి. అట్టా ఆశ్చర్యానుమానాలనూ, భయ(భ్రాంతులనూ, ఒక అసందిగ్ద 
పరిస్థితినీ కల్పించటం (ద్రౌపది వ్యూహంలోని అంతరార్థమై ఉండవచ్చును. ఇటువంటి కథార్థాలన్నింటినీ పఠితల ఊహలకు వదలి 
కథాగతిలో ఉత్కంఠను పోషించటం వస్తుధ్వనిలో భాగమైన కథాకథనశిల్పం. (సంపా.) 


క. 'నా పతులగు గంధర్వుల । చేపడి మృతింబొందె వీ(డె సింహబలుం; డీ 
పాపాత్ముని. జూడు(డు దు। ర్వాపారఫలంబుంగాంచె' నని పలుకుటయున్‌. 3 


ప్రతిపదార్థం: సింహబలుండు= కీచకుడు; వీండె= ఇతడే; నా పతులు+అగు గంధర్వుల= నా భర్తలయిన గంధర్వులకు; చేపడి= 
చిక్కి; మృతిన్‌+పొందెన్‌= చనిపోయాడు; దుర్వాపార= చెడునడవడికి; ఫలంబున్‌= ఫలితాన్ని; కాంచెన్‌= పొందాడు; ఈ 
పాపాత్మునిన్‌= ఈ దుర్మార్గుడిని; చూడుండు= చూడండి; అని పలుకుటయున్‌= అని అనటమున్నూ. 


తాత్పర్యం: 'నా భర్తలయిన గంధర్వుల చేత చిక్కి, తన చెడు నడవడిక ఫలితాన్ని పొందిన ఈ పాపాత్ముడైన 
సింహబలుడిని మీరు చూడండి” (అని సైరంధ్రి అనగానే.) 


నిశేషం: పరిపరివిధాలుగా సాగే ప్రజల ఆలోచనలను తన కనుకూలంగా మలచే కిటుకు ఈ పద్యంలో (ప్రదర్శించింది. ఈ 
కందపద్యంలోని ప్రతి పలుకూ, ఆ మాటల కూర్పులోని వరుసా ఎంతో సార్ధకమైనవి. అల్ఫాక్షరాలలో అనల్పార్థ రచన. 'నన్ను 
అభిమానించే భర్తలు గంధర్వులు. వారికి నామీదనున్న ప్రేమ అపారం. వారి శక్తి అమోఘం. వారిచేతిలో పడ్డాడు కాబట్టే 
సింహబలుడు చచ్చాడు. చూడండి. ఎట్లా చచ్చాడో? అది గంధర్వుల చేతిలోని వింతచావు. అతడి చావు వాడు తెచ్చుకొన్నదే. 
వాడు పాపాత్ముడై పరదారను కోరి, వెంటనే ఆ పాపఫలాన్ని పొందాడు. అటువంటి చెడుపనులు చేస్తే చావుగాక మరే ఫలితం 
కలుగుతుంది?” అని దోషమంతా కీచకుడిదే అని చెప్పి, “అత్యుత్కటైః పుణ్యపాపైః ఇహైన ఫల మశ్నుతే' అనే న్యాయాన్ని 
అనుసరించి, చేసిన మహాపాపానికి ఫలితం కీచకుడు ఇప్పుడే పొందాడనే కర్మసిద్దాంతంతో వారికి నచ్చజెప్పింది. వాళ్ళలో గమనించదగిన 
అంశమేమంటే- కావలివారందరూ ద్రౌపది చెప్పినట్టే విన్నారు. ఆమెవలెనే ఆలోచించారు. దానికి ఈ మాటలు కారణం. కాగా, 
ఉపకీచకులు వచ్చిన తరువాత సన్నివేశం మారుతుంది. వారు (ద్రౌపది దృక్పథంతో కాక కీచక పక్షంగా ఆలోచిస్తారు. ఈ 
ఘట్టంలో మూడు రకాల వారున్నారు. వ్యూహంతో మాట్లాడే (ద్రౌపది, ద్రౌపదివలె ఆలోచించే కావలివారు, వారివలెనే ఆలోచించే 
బంధువులూ, విరాటాదులు, కీచకుడిని సమర్థిస్తూ పలికే ఉపకీచకులు. పఠితలకు (ద్రౌపది వ్యూహం వాచ్యం కాలేదు. కాబట్టి 
ఆశ్చర్యంతో అందరి వెంటా నడుస్తుంటారు. ఉత్కంఠకు ఊపిరి పోస్‌ సహజోక్తి చమత్కారం ఈ పద్య శిల్పం. (సంపా.) 


ఆ. వారు సంభ్రమించి వడి. గోల దివియలు । గొనుచు నులివు మిగుల6 గూడంబాటి 
నృత్తశాల( జొచ్చి రత్తటీ నా కల । కల మెటింగి కీచకవ్రజంబు. 4 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 347 
ప్రతిపదార్థం: వారు= ఆ కావలివారు; సంభ్రమించి= తొట్రుపడి; వడిన్‌= శీఘ్రంగా; కోల దివియలు= దివిటీలు; కొనుచున్‌= 
తీసికొని; ఉలివుమిగులన్‌= మోత అతిశయించగా (కలకలము ఎక్కవకాగా); కూడన్‌+పాటీ= కలసి పరుగెత్తి; వృత్తశాలన్‌= 
నర్తనశాలలోనికి; చొచ్చిరి= ప్రవేశించారు; ఆ+తటిన్‌= ఆ సమయాన; కీచక వ్రజంబు= కీచకుల గుంపు; ఆ కలకలము+ఎణింగి= 


ఆ కోలాహలం విని. 


తాత్సర్యం: కావలివా రా మాటలు విని వేగిరపడి త్వరత్వరగా కాగడాలు పట్టుకొని పెద్దగా అరుస్తూ అందరూ కలిసి 
నర్తనశాలలోనికి ప్రవేశించారు. అప్పుడు వాళ్ళు చేసిన కోలాహలాన్ని విని కీచకుల గుంపు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సైరంధ్రి మాటలు విన్న కావలివారిలో మొదట సంభ్రమం కలిగింది. తమకు తెలియకుండా ఇంత ఘోరం ఇంత 
సమీపంలో జరిగిందంటే వారికి అనేకరకాలైన భయాలు కలిగాయి. అందుకే అంత తొట్రుపాటు. చీకటిలో జరిగిన ఆ దృశ్యాన్ని 
చూడటానికి దివిటీలు పట్టుకొని సాగారు. గంధర్వులో దయ్యాలో భూతాలో ఉన్న చోటికి నిశ్శబ్దంగా పోవటం భయం కాబట్టి 
పెద్ద పెద్దగా కేకలు పెట్టుతున్నారు. ఒంటరిగా పోవటం మంచిది కాదని అందరూ కలిసి గుంపుగా బయలుదేరి నర్తనశాలలో 
జాగ్రత్తగా ప్రవేశించారు. వాళ్ళు చేసిన కలకలం ఎంత దంటే- ఉపకీచకులు తెలిసికొని వచ్చేటంతటిది. ఉపకీచకులు ఎక్కడున్నారు? 
అనే ప్రశ్న మరొకటి. ఇది సింహబలుడి వ్యూహరచనకు సంబంధించిందిగా తోస్తుంది. అన్న ఎక్కడికి ఎప్పుడు వెళ్ళుతున్నా 
అంగరక్షకులుగా ఉపకీచకులు వెంట ఉంటారన్నమాట! సైరంధ్రి కిచ్చిన మాట (ప్రకారం ఒంటరిగా సంకేతస్థలానికి సింహబలుడు 
వచ్చాడు. అతడి వెంట రహస్యంగా అనుసరిస్తూ తమ్ములు వచ్చారు. సందర్భోచితంగా చీకట్లో కొంత దూరంగా రహస్యంగా 
నిలిచిపోయారు. వారు మాటలు వినబడే దూరంలో లేరు; కేకలు వినబడే దూరంలో ఉన్నారు. అందుకే సైరంధ్రి మాటలు వారికి 
వినబడలేదు. కావలి వారి కేకలు వినబడి వచ్చారు. మూలంలో కావలివారందరూ ముందుగా నర్తనశాలలోకి వెళ్ళి ఆ వింతశవాన్ని 
చూచి అబ్బురపాటు చెందారు. వారు బహుశః కీచకుడి బంధువులకూ ఉపకీచకులకూ తెలియపరిచారేమో! వారందరూ ఆ 
క్రమంలో బిలబిలా పరుగెత్తికొని వచ్చారట! ఇది మూలంలో కూడా ఊహించుకొనదగిన అంశమే. అయితే ఇక్కడ కావలివారి 
కలకలం విని మొదట ఉపకీచకులు వెంటనే వచ్చారనీ, ఆ తరువాత (వారి వలన తెలిసికొని) బంధువులందరూ ఒక్కసారి 
గుంపుగా వచ్చారనీ తిక్కన చెప్పాడు. ఆ నడిరేయి కీచకమరణవార్త దావానలంవలె వ్యాపించిన తీరు భావనారమణీయం. 
(సంపా.) 


చ. కడు వెస వచ్చి రూపటినకాయము నున్నతైజంగు. జూచి బి 
ట్ట్లడలు మనంబులం గదిరి హా యనువారును, జోద్యమంది మ్రా 
న్పడియెడువారు, నగ్రజునిపై( బడి మూర్చలం బొందువారు న 
య్యెడ కరుగంగ నోర్వక మహిం బెజచో. బలవించువారు నై. 5 


ప్రతిపదార్థం: కడువెసన్‌+వచ్చి= మిక్కిలి వేగంగా వచ్చి; రూపు+అటీన= ఆకారం (గుర్తించలేనంతగా) నశించిన; కాయము+ఉన్న 
తెజంగున్‌= శరీరమున్న తీరును; చూచి= చూచినవారై; బిట్టు+అడలు మనంబులన్‌= మిక్కిలి చెదరిన మనసులతో; కదిరి= 
అతిశయించి; హా+అనువారును= భయంతో హా! అని అనేవారున్నూ; చోద్యము+అంది= ఆశ్చర్యపడి; (మాన్సడియెడువారును= 
(ఆశ్చర్యపడి) కదలకుండా ఉన్నవారున్నూ; అ(గ్రజునిపైన్‌+పడి= అన్న అయిన కీచకుడి మీద పడి; మూర్భలన్‌+పొందువారున్‌= 
మూర్చపోయేవారున్నూ; అ+ఎడకున్‌= ఆ చోటికి; అరుగంగన్‌+ఓర్వక= వెళ్లలేక; మహిన్‌= భూమిమీద; పెజచోన్‌= వేజొకచోట; 
పలవించువారున్‌+ఐ= దుఃఖించే వారున్నూ అయి. 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: (ఉపకీచకులు) చాలా వేగంగా వచ్చారు. గుర్తుపట్టలేనంతగా వింతచావు చచ్చిన తమ అన్న కీచకుడి 
శరీరం తీరు చూచారు. గుండెలు అదిరిపోయేట్లు ఎలుగెత్తి 'హా'అని ఆక్రోశించారు. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. 
అన్న శవంమీద పడి మూర్చ పోయారు. భయానకంగా ఉన్న ఆ శవప్రాంతానికి పోలేక దూరంగా ఉండి నేలమీదపడి 
పొర్టుతూ శోకాలు పెట్టారు. 


విశేషం: అలం: అంత్యానుప్రాస. 1. కీచకుడంటే ఉపకీచకులకు ప్రాణం. వింతచావు చచ్చిన అతడిని చూచి వారు పొందిన 
శోకావస్థలను తిక్కన రసోద్విగ్నంగా వర్లించాడు. వారు వేగంగా వచ్చారు. గుర్తుపట్టలేనంతగా రూపం కోల్పోయి మాంసపు 
ముద్దగా పడి ఉన్న ఆ తీరు చూచి మొదట బాగా భయపడ్డారు. వారి గుండెలు గుభేలుమన్నాయి. ఊహించని ఆ వింతచావును 
చూచి బావురుమన్నారు. ఇట్టా అయినవారు ఆత్మీయులూ కావచ్చును. కొంతమంది ఆశ్చర్యపోయి చేష్టలు దక్కి కొయ్యబారి 
నిలుచున్నారు. వీరు అధీరులై ఉండవచ్చును. కొందరు శవం మీద పడి ఏడ్చి మూర్చపోయారట! వీరు అవేశపరులు. ఉద్విగ్నులు 
కావచ్చును. కొందరు శవాన్ని సమీపించలేక దూరంగా నేలమీద పడి రోదిస్తున్నారట! వీరు భీరువులు కావచ్చును. సామాన్యంగా 
చనిపోయినవారిని చూడటానికి వచ్చే ఆత్మీయులలో కానవచ్చే నాలుగు రకాల వారి ప్రవృత్తులకు సమయోచితంగా ప్రకరణోచితంగా 
తిక్కన ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అంత్యానుప్రాసను వారి శోకవృత్తికి అనుగుణంగా అనుసంధించి శబ్బాలంకారౌచి త్యాన్ని 
పోషించాడు. 


2. బంధువులలోనే ఉపకీచకులు కూడా ఉన్నట్టు వ్యాసుడు కలిపి చెప్పాడు. తిక్కన విడమరచి [క్రమంగా వివరించాడు. 
కథకు కావలసింది కావలివారి కన్నీరు కాదు. బంధువుల పలవరింపులు కావు. ఉపకీచకుల శోకావస్థలే. భావికార్యం వారివలననే 
సాగాలి. శవాన్ని చూడగానే ఆత్మీయులు బావురుమని దుఃఖించాలి. దానితో కొంత శోకపుపొంగు తగ్గి తేలికపడతారు. ఆ 
తరువాత ఓదార్పుమాటలతో తేరుకొంటారు. ఉపకీచకుల స్థితి కూడా అటువంటిదే. 


3. మూలంలో. “సర్వే సంహృష్టరోమాణః సంత్రస్తా ప్రేక్ష్య కీచకమ్‌ | తథా సర్వాంగ సంభుగ్నం కూర్మం స్థల ఇవోద్ద తమ్‌” 
(సం.4-22-2) అని ఉన్నది. కీచకుడి శవాకారం అవయవాలన్నీ చూర్లమై నేలమీదకు ఈడ్వబడిన తాబేలు వలె ఉన్నదట! మంచి 
ఉపమానం. తిక్కన దీనిని (గ్రహించలేదు. ఎందువలన అంటే మూలంలో చూచేవారికి గగుర్పాటు కలిగింది. తిక్కన 
వర్షించదలచుకొన్నది గగుర్పాటు కాదు. భయవిహ్యలమైన హాహాకారం (రోదనం), ఆశ్చర్యంతో కలిగే స్తంభం, ఆర్తివలన కలిగే 
మూర్చ, వియోగాన్ని భరించలేక నేలపైబడి తన్నుకొనటం వంటి శోక సాత్మిక భావాలు. అందుకే ఈ పద్యం. తిక్కనది రసాభ్యుదయ 
దృష్టి (సంపా.) 


వ. ఉన్నంత బంధుజనంబులు గూడంబాటి కీచక శవంబు గనుంగొని. 6 


ప్రతిపదార్థం: ఉన్న+అంతన్‌= ఉపకీచకులు ఆ విధంగా ఉండగా; బంధుజనంబులు= బంధువులందరూ; కూడన్‌+*పాటీ= 
కలసి పరుగెత్తి; కీచక శవంబున్‌+కనుంగొని= కీచకుడి శవాన్ని చూచి. 


తాత్సర్యం: ఉపకీచకులు ఆ విధంగా ఉండగా బంధువులందరూ కలిసి పరుగెత్తికొని వచ్చి కీచకుడి శవాన్ని చూచారు. 


ఉ. “మానవకోటి నిట్టి విసుమానపుం బీనుంగు లైనవారి నెం 
దైనను గంటిమే? యకట! యాఅడి వమ్మయిపోయె; దుర్ణయం 
బైన బలంబు గానితెరువై తన కిత్తజిం దోడు గాద; యు 
క్కీని మనంబు కీడు పరికించునె? క్రొవ్వినం జేటు తప్పునే?'. 7 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 349 
ప్రతిపదార్థం: మానవకోటిన్‌= మానవసమూహంలో; ఇట్టి= ఈ విధమైన; విసుమానము+పీనుంగులు; వింత కలిగించే శవాలుగా; 
అయినవారిన్‌= మారినవారిని; ఎందున్‌+ఐనను= ఎక్కడనైనా; కంటిమే?= చూచామా?; అకట!= అయ్యో!; ఆజడివమ్ము+ 
అయిపోయెన్‌= నిందతో కూడుకొన్న పనికిమాలిన చావైపోయింది; దుర్ణయంబు+ఐన బలంబు= జయించరాని బలం; 
కానితెరువు+ఐ= చెడుదారినిబట్టి; ఇత్తణిన్‌= ఈ సమయాన; తనకున్‌+తోడుకాదు+అ= తనకు సహాయపడకుండా పోయింది; 
ఉక్కీని మనంబు= మూర్భుడి మనస్సు; కీడున్‌= హానిని; పరికించునె?= గమనిస్తుందా?; (క్రొవ్వినన్‌= గర్విస్తే; చేటుతప్పునే?= 
నాశనం తప్పుతుందా? (తప్పదనిభావం). 


తాత్సర్యం: “మానవ లోకంలో ఇంతటి వింతపీనుగులుగా మారిన వారిని ఎక్కడైనా చూచామా? (ఇంత వరకు 
చూడలేదు). అయ్యో! ఎంతటి అప్రతిష్టతో కూడుకొన్న పనికిమాలిన చావు వచ్చింది! ఎవ్వరూ జయించలేని ఈతడి 
అంతటి బలం కూడా చెడుదారిన పడి, సమయం వచ్చినప్పుడు తనకు తోడుపడకుండా పోయింది. మూర్జుడి మనస్సు 
రాబోయే కీడును పరికించదు. గర్వించిన మనసు చేటును తప్పించుకొనలేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. బంధువులు తమ్ములవలె దుఃఖించరు. విస్తుపోతారు. విచారిస్తారు. వివేచిస్తారు. విచక్షణను, 
విజ్ఞతను ప్రదర్శిస్తారు. ఇంత వింతపీనుగులైనవారిని మానవులలో వాడైనా చూచామా? అని తమ లోకజ్ఞానాన్ని నెమరు వేసికొంటూ 
కొందరు విస్తుపోయారు. చచ్చి కీర్తిశేషులౌతారు కొందరు. చచ్చి జాలిని సంపాదిస్తారు కొందరు. పాపం కీచకుడు పాపిష్టిచావు, 
పనికిమానిన చావు చచ్చాడే అని కొందరు విచారించారు. బలం ఎంత ఉన్నా చెడుదారిన పడటంతో అది అతడికి తోడు 
రాలేకపోయిందని ధర్మాధర్మ వివేచన చేశారు కొందరు. మూర్చుడి మనసు కీడును పరికించదని ఉచితానుచితవిచక్షణ కలవారన్నారు. 
గర్వించినవారికి చేటు తప్పదని విజ్ఞులు తీర్పు చెప్పారు. విచక్షణులు విజ్ఞులు అనుకొన్న మాటలు సాధారణ ధర్మాలుగా భాసించి 
అవి అర్జాంతరన్యాసాలంకార స్ఫూర్తిని (ప్రకటించాయి. కీచకుడి మరణవార్త ప్రజలలో ఎన్ని విధాలుగా భావించబడుతుందో 
బంధువుల వ్యాఖ్యలచేత ధ్వనింప చేయటం కావ్య శిల్పం. తిక్కన లోకజ్జ్ఞత. (సంపా). 


వ. అనుచు దాయం జని. 8 
తాత్పర్యం: అంటూ దగ్గరకు పోయి. 


తే. 'కరము లెయ్యని? శిర మేది? గాళు లెచట(। జొచ్చె? గంధర్వవరులచే( జచ్చువార 
లెల్ల నిట్టుల యగుదురో? యితనితోడి | యలుకం జేసిరొ? యిది కడు నక్కజంబు'. 9 


ప్రతిపదార్థం: కరములు+ఏ+అవి?= చేతు లేవి?; శిరము+ఏది?= తల ఎక్కడ ఉన్నది?; కాళులు+ఎచటన్‌= కాళ్ళు ఎక్కడ; 
చొచ్చెన్‌= దూరాయి (కాళ్ళెక్కడికి పోయాయి?); గంధర్వవరులచేన్‌= గంధర్వ శ్రేష్టులచేత; చచ్చువారు+ఎల్లన్‌= చనిపోయేవారందరూ; 
ఇట్టుల+అగుదురో?= ఈ విధంగానే జౌతారా?; ఇతనితోడి= ఇతడి మీద; అలుకన్‌+చేసిరొ?= కోపంతో ఇట్లా చేశారేమో!; ఇది= 
ఈ చావు; కడు+అక్కజంబు= మిక్కిలి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నది. 


తాత్సర్యం: చేతు లేవి? తల ఏది? కాళ్ళెక్కడికి పోయాయి? (వీటిని విడిగా ఎక్కడా గుర్తించలేకపోతున్నాం). గంధర్వ 
వీరుల చేతులలో చచ్చేవాళ్ళంతా ఈ విధంగానే జౌతారేమో! లేక ఇతడిమీద ప్రత్యేకంగా బాగా కోపించి ఇట్టా చేశారేమో! 
కాకపోతే ఈ చావు ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుందా? 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గంధర్వపతులు చంపారని (ద్రౌపది పలికిన మాటల (ప్రభావంతో కీచకశవాన్ని చూస్తున్న ఏకగ్రీవంగా ఆశ్చర్యపోతూ 
అనుకొన్న మాట ఇది. మూలభారతంలో కాగడాలు పట్టుకొని వెళ్ళిన కావలివారు అనుకొన్న మాటలివి- 


“పాణి పాద విహీనం తు దృష్టా చ వ్యధితా భవన్‌ 

నిరిక్షన్హి తతః సర్వే పరం విస్మయ మాగతాః 

అమానుషం కృతం కర్మ తం దృష్ట్వా వినిపాతితమ్‌ 

క్యాస్య గ్రీవా క్వ చరణా క్వ పాణీ క్వ శిర స్తథా 

ఇతి స్మ తం పరీక్షన్తే గన్భర్వేణ హతం తదా” (4-21-66-67) ఈ తాత్పర్యాన్ని అందరూ కలిసి అనుకొన్నట్టు 
సన్నివేశం చివర చెప్పటం తిక్కన కూర్చ్పులోని నేర్పు. ఈ మాటలు భావికథకు బాటలు వేశాయి. ఎట్టాగంటే, గంధర్వులు చీకట్లో 
ఏకాంతంగా చంపారు. వా రట్లాగే చంపగలరు. వారి భార్యను కూడా అట్లాగే రక్షించుకొనగలరు. పది మంది కలిసి ఉన్నప్పుడు 
వారు రాలేదు. తెల్లవారితే ఏమౌతుందో? అని భావించారు. నలుగు రున్నప్పుడే కార్యం చక్కబెట్టుకొనాలనుకొన్నారు. అంతటి 
మహాబలుడి వింత శవాన్ని ప్రజలందరూ చూస్తే అతడి పరువుపోతుంది. నింద మిగులుతుంది. అందువలన ఉపకీచకులు 
సింహబలుడిని తెల్లవారేసరికి శ్మశానంలో దహనం చేయాలని అప్పుడే శవయా(త్రకు సిద్దం చేశారు. రాజమర్యాదలతో పోవలసిన 
కీచక శవం రహస్యంగా దొంగ యా(త్ర చేయవలసి వచ్చింది. ఈ విధంగా కథ సాగటానికి కారణం [ద్రౌపది అర్హరాత్రే కీచకవధను 
కావలివారికి చెప్పటం అని (గ్రహించి పరితలూ ఆశ్చర్యపోతారు. (సంపా.) 


వ. అని వెండియు బహుప్రకారంబులం బలుకుచు శోకవిస్మయ పరీత చేతస్కులయి యున్నంత నొక 
యుపకీచకుండు నిజ సహోదరులం జూచి. 10 


ప్రతిపదార్థం: అని, వెండియున్‌= ఇంకా; బహుప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలుకుచున్‌= మాట్లాడుతూ; శోక విస్మయ 
పరీతచేతస్కులు+అయి= దుఃఖంతో, ఆశ్చర్యంతో నిండిన మనస్సు కలవారయి; ఉన్న+అంతన్‌= ఉన్న సమయంలో; ఒక 
ఉపకీచకుండు; (వారిలో) ఒకానొక ఉపకీచకుడు; (కీచకుడి తమ్ములలో ఒకడు); నిజసహోదరులన్‌+చూచి= తన తోబుట్టినవారిని 
చూచి. 


తాత్పర్యం: అని, ఇంకా అనేకవిధాలుగా అనుకొంటూ శోకంతో, ఆశ్చర్యంతో నిండిన మనస్సులతో వారంతా ఉన్న 
సమయంలో ఒక ఉపకీచకుడు తన సోదరులనందరినీ చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “మన మెంత పనవి పిలిచిన । విననేర్డునె సింహబలుండు? వేగమ యితనిం 
గొని పోవ(గ వలయుంగా' । కని యందట( దేర్దె ననునయా లాపములన్‌. 11 


ప్రతిపదార్థం: మనము= మనం (ఉపకీచకులం); ఎంత పనవి పిలిచినన్‌= ఎంతగా రోదిస్తూ పిలిచినప్పటికినీ; సింహబలుండు= 
కీచకుడు; వినన్‌+నేర్చునె?= వినగలడా?; వేగము+అ= శీఘ్రంగా; ఇతనిన్‌= కీచకుడిని; కొనిపోవంగన్‌+వలయున్‌+కాక= తీసికొని 
పోవాలి, అంతే (అగ్ని సంస్కరణం కొరకు తీసికొని పోవాలని భావం); అని= అంటూ; అందజన్‌= ఉపకీచకులనందరినీ; 
అనునయ+ఆలాపములన్‌= ఓదార్పు మాటలతో; తేర్చెన్‌= ఓదార్చాడు (దుఃఖం నుండి తేరుకొనేటట్టు చేశాడు.) 


తాత్సర్యం: 'మనం శోకిస్తూ ఎంత పిలిచినా అవన్నీ సింహబలుడు వినగలుగుతాడా? (ప్రస్తుతం శోకించటం కాదు 
కర్తవ్యం. ఈ రహస్యపు చావు అందరికీ తెలియక ముందే) ఇతడిని వేగంగా శ్మశానానికి తీసికొని పోవాలి. (అది 
ప్రస్తుత కర్తవ్యం)” అని అంటూ అందరినీ తగిన ఊరడింపు మాటలతో శోకంనుండి తేరుకొనేటట్టు చేశాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 351 
నిశీషం: మూలంలో అక్కడున్న వారందరూ కలిసి తీసికొన్న నిర్ణయంగా చెప్పబడింది. తెలుగులో ధీరుడైన ఒక ఉపకీచకుడు 
పలికిన మాటలుగా చెప్పబడ్డాయి. ఇది లోకపు తీరుకు దగ్గరగా ఉన్నది. ఎవరింట్లో అయినా పెద్దవాడు పోతే అందరూ గుండెపగిలి, 
కుప్పగూలి రోదిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు, లేదా కొందరు ధైర్యంతో ముందుకు వచ్చి, కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి, వారిని 
ఓదారుస్తారు. అట్లాగే, పేరు లేని ఉపకీచకుడిని తిక్కన పెద్దరికంతో నిలబెట్టి, లోకమర్యాదను కాపాడటంతోపాటు కీచక శవయాత్రకు 
మార్గం తెరచి కథకు గతి కల్పించాడు. (సంపా.) 


ఉ. సూతులుదాని కియ్యకొనుచుం దమ యన్నకు నగ్ని యేర్లు వా 
రై తగ వాచరించునెడ నల్లన ద్రౌపది 'వీరి చందముల్‌ 
చూతముగాకి యంచు నొకచో( దమ చేరువ నున్న గాంచి, సం 
జాత మహోగ్రకోపులయి చారువిలోచన. బట్టి క్రూరతన్‌. 12 


ప్రతిపదార్థం: సూతులు= (సూత వంశానికి చెందిన) ఉపకీచకులు; దానికిన్‌= ఆ సలహాకు; ఇయ్యకొనుచున్‌= ఒప్పుకొంటూ; 
తమ+అన్నకున్‌= తమ అన్న అయిన కీచకుడికి; అగ్ని+ఏర్చువారు+ఐ= దహన సంస్కారం కొరకు అగ్గిని మండించే ఉద్దేశ్యంకలవారై; 
తగవున్‌= దానికి తగినట్టు; ఆచరించు+ఎడన్‌= చేసే సమయంలో; (ద్రౌపది; అల్లనన్‌= నెమ్మదిగా; వీరి చందముల్‌= ఈ ఉపకీచకుల 
చేష్టలను; చూతము+కాక= చూద్దామని; అంచున్‌= అనుకొంటూ; ఒకచోన్‌= ఒకచోట; తమ చేరువన్‌= తమకు సమీపంలో; 
ఉన్నన్‌= ఉండగా; కాంచి= చూచినవారై; సంజాత= పుట్టుకొనివచ్చిన; మహా+ఉ(గ్రకోపులు+ఐ= మిక్కిలి భయంకరమైన కోపం 
కలవారై; చారువిలోచనన్‌= అందమైన చూపులుగలదానిని (ద్రౌపదిని); క్రూరతన్‌= కరకుతనంతో; పట్టి= పట్టుకొని. 


తాత్సర్యం: ఆ ఉపకీచకుడు చెప్పిన దానికి మిగిలినవారంతా అంగీకరించారు. తమ అన్న అయిన సింహబలుడికి 
అగ్నిసంస్కారం చేయ తలపెట్టి, దానికి తగిన ప్రయత్నాలు చురుకుగా చేయ మొదలుపెట్టారు. ద్రౌపది ఆ ఉపకీచకుల 
చేష్టలను చప్పుడు లేకుండా గమనించి, ముందేమి జరుగుతుందో చూద్దామన్న ఆసక్తితో వారి దగ్గరగానే ఒకచోట 
నిలబడి ఉన్నది. ఆమెను ఉపకీచకులు చూచారు. ఒక్కసారిగా వారి మనసులో భయంకరమైన కోపం పెల్లుబికింది. 
ఆమెను కసితో, కరకుదనంతో పట్టుకొని. (తరవాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అంతమంది కూడినా, అంత జరుగుతున్నా (ద్రౌపది అక్కడినుండి పోలేదు. అందులోని అంతరార్థం ఆలోచనామృతం. 
కీచకుడి చావుతో ఆమెకు తృప్తి లేదు. అతడి శవయాత్ర సాగేంతవరకూ చూచి పీడ వదిలిందని సంతోషించాలని అక్కడే 
ఒకచోట ఒదిగి నిలబడి ఉన్నది. ఆమె బాధితగా చెప్పుకొన్నది. కాబట్టి అందరూ జాలి చూపుతా రనుకొన్నది. ఆమె గంధర్వుల 
భార్యనని భయపెట్టింది కాబట్టి, ఎవ్వరూ ఆమె నేమీ చేయటానికి సాహసించరని భావించింది. అందుకే అందరితో కలిసి నిర్భయంగానే 
ఉపకీచకుల చర్యలు గమనిస్తూ నిలబడింది. ఆమెను ఉపకీచకులు చూచారు. అన్న చావుకు ఆమెయే కారకురాలని నిర్ణయించుకొని 
ఆగ్రహోదగ్రులయ్యారు. గంధర్వుల నేమీ చేయలేని ఆ ఉపకీచకులు తమ కోపాన్ని ఆ కోమలిపై తీర్చుకొందామనుకొన్నారు. 
అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను కన్నారా చూస్తున్న [ద్రౌపది నిజంగా అప్పుడు 'చారులోచనియే. అయితే ఏం? క్రూరులైన 
ఉపకీచకులు ఆమెను నిర్ణయులై ముట్టడించారు. బంధించారు. ప్రజలనుండి జాలి పొందుతాననుకొన్న (ద్రౌపది ఉపకీచకులనుండి 
క్రోధాన్ని ఎదుర్కొన వలసి వచ్చింది. ఇది ఊహించని మలుపు. 


2. సమీపంలోని ఒక స్తంభాన్ని కౌగిలించుకొని ఉండగా కీచకులు చూచి రెచ్చిపోయారని వ్యాసభారతం, అందులో 
కూడా ఆమె వేచి ఉండటానికి కారణం తెలియదు. తిక్కన (ద్రౌపదికి మాత్రం అక్కడ జరుగుతున్న కథను కళ్ళారా చూచి, 
నోరారా తన భర్తలకు చెప్పి, మనసరారా సంతోషించాలనే కసితో కూడిన కోర్కె తప్ప మరొకటి కానరాదు. అది భీమ వ్యూహంలో 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 

భాగమా? కాదా? అన్నది ఆలోచించదగింది. భీముడు శయ్యమీద కూర్చున్నాడే కాని నిద్రించలేదు. (ద్రౌపది జరిగిన కథంతా 
తనకు వచ్చి చెప్పితే కాని నిద్ర పోగూడదని వ్యూహం కాబోలు! ఏమైనా భీముడి సాహసం సార్థకమైనది. ద్రౌపది సాహసం 
ప్రమాదానికి గురి అయింది. భీముడికి మరల పనిబడింది. ఈసారి నూటైదుగురు కీచకులను మట్టుపెట్టవలసిన సన్నివేశం 
ముంచుకొని రాబోతున్నది. కథ ఉత్కంఠతో ఊగిపోతున్నది. (సంపా.) 


క. పెడకేలు గట్టి 'పాపపుం। బొడవగు నిది గాదె యితనిం బొడ వడంగించెన్‌! 
గెడకూడం దీని నీతని । యొడలిపయిం బెట్టి కాల్లు టుచితం బరయన్‌.” 13 


ప్రతిపదార్థం: పెడకేలు+కట్టి= చేతులు వెనుకకు విటిచికట్టి; పాపము+పొడవు+అగు= పాపిష్టిరూపంకల; ఇది= ఈ సైరంధ్రి; 
కాదె= కదా; ఇతనిన్‌= ఈ కీచకుడిని; పొడవు+అడంగించెన్‌= చంపింది (రూపులేకుండా చేసింది); కెడగూడన్‌= (ప్రక్కలో ఉండగా 
(అనగా కలిపి జతగా ఉండునట్టు); ఈతని ఒడలిపయిన్‌+పెట్టి= ఈతడి శరీరం మీదపెట్టి; దీనిన్‌= ఈ సైరంధ్రిని; కాల్చుట= 
తగులబెట్టటం; అరయన్‌= పరిశీలించగా; ఉచితంబు= తగును. 


తాత్సర్యం: (ద్రౌపది చేతులను వెనుకకు త్రిప్పి కట్టారు. “పాపిష్టి రూపం కలిగిన ఇదేగా ఈతడిని మట్టుపెట్టింది! 

లు © యు యు 
(ఈమె పాపపు అందానికి ఆకర్షితుడై అతడు ఈ చావు చచ్చాడు). కాబట్టి ఇతడితో ఈమెను కలిపి కట్టి, దహనం 
చేయటం యుక్తమైన పని. (అని నిర్ణయించారు). 


విశేషం: సింహబలుడు ఆ రూపవతిని పొందుదామని కోరుకొన్నాడు. కాని, ఈ శరీరంతో పొందలేకపోయాడు. ఇతడి ఆశ 
అడియాసగానే మిగిలిపోయింది. ఈ పాపిష్టిది సుఖాన్ని ఇవ్వకుండానే మోసగించి, భర్తలచేత చంపించింది కాబట్టి ఇతడి శవంమీద 
ఈమెను పెట్టి దహనం చేస్తే లోకాంతరంలోనైనా అతడు సంతోషిస్తాడని వారి ఊహ. (బ్రతికి సాధించలేనిది చచ్చి సాధించగలడనే 
సామెత వలె ఉపకీచకులు భావించి ఆమెకు సహగమనంవంటి దురవస్థను కల్పించారు. ఇదె (ద్రౌపదికి (ప్రబలమైన విపత్తు. 
(సంపా.) 


వ. అని విరాటున కెటింగించి చేయువారై, యంతకుమున్న యీ వృత్తాంతం బంతయు విని సంక్షుభిత 
హృదయుండై యున్న యతనిపాలికిం బోయి. 14 


ప్రతిపదార్థం: అని విరాటునకు+ఎణింగించి చేయువారై= ఆ విధంగా విరాటుడికి తెలిపి చేద్దామని నిశ్చయించి; అంతకుమున్ను+అ= 
అంతకు ముందే; ఈ వృత్తాంతంబు+అంతయున్‌ విని= ఈ విషయమంతా విని (అనగా కీచక వధనంతావిని); సంక్షుభిత 
హృదయుండు+ఐ; ఉన్న= కలత చెందిన మనసుతో ఉన్న; అతని పాలికిన్‌+పోయి= ఆ విరటుని వద్దకు వెళ్లి, 


తాత్సర్యం: తమ నిర్ణయాన్ని రాజైన విరాటుడికి తెలిపి అమలు చేయాలని బయలుదేరారు. అంతకుముందే ఆ 
వృత్తాంతాన్ని (చారుల వలన) విని విరాటుడు కలతపడ్డ హృదయంతో బాధపడుతున్నాడు. అప్పుడు వారు అతడి 
దగ్గరికి పోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: కీచకకవధ వృత్తాంతం కార్చిచ్చువలె రాజభవనమంతా చుట్టివేసింది. కాపలావారు రాజుకు చెప్పారు. అయితే, విరాటుడు 
ఇతర బంధువుల వలె నర్తనశాలకు రాలేదు. సుదేష్ణ అన్నను చూడాలని వేగిరపడలేదు. కాని, జరిగినదానికి వారిరువురూ లోలోన 
కుమిలిపోతున్నారు. ఏమి చేయాలో తోచక కలతపడుతున్నారు. ఇంతలో ఉపకీచకులు తమ నిరంకుశ నిర్ణయాన్ని రాజుకు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 353 
మర్యాదగా తెలిపిపోదామని వచ్చారు. అనుమతిస్తే మర్యాదగా ఉంటుంది. లేదా రాజాజ్ఞను వారు పట్టించుకొనరు. సింహబలుడి 
ఉద్దతి అతడి తమ్ముల రూపంలో బుసకొట్టుతున్నది. సన్నివేశం గంభీరంగా సాగుతున్నది. (సంపా.) 


తే. “ఎల్లభంగుల సైరంధ్రి నేము సింహ । బలునితో( జంపువారమై తలంచి నీకు 
నెటు(గ( జెప్పంగ వచ్చితి; మీవు నింత । వట్టు మన్నన మాకు నీ వలయు' ననిన. 15 


ప్రతిపదార్థం: ఏము= మేము; ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా, ఏ విధంగానైనా; సింహబలునితోన్‌= కీచకుడితో కలిపి; సైరం ధ్రిన్‌= 
సైరంధ్రిని; చంపువారము+ఐ= చంపటానికి; తలంచి= నిశ్చయించుకొని; నీకున్‌; ఎణు(గన్‌+చెప్పంగన్‌= తెలుపటానికి; వచ్చితిమి= 
వచ్చాము; ఈవున్‌= నీవు; మాకున్‌= మాకు; ఇంత+పట్టు= ఈ మాత్రం; మన్ననన్‌= గౌరవాన్ని (గౌరవప్రదంగా, కాదనకుండా 
అంగీకరించటాన్ని); ఈవలయున్‌= ఇవ్వాలి; అనినన్‌= అని అనగా. 


తాత్సర్యం: 'ఏ విధంగానైనా సరే (అన్ని విధాలా ప్రయత్నం చేసి) సైరంధ్రిని సింహబలుడితో కలిపి దహనం చేసి 
చంపాలని ఆలోచించాం. దానిని నీకు తెలపటానికి వచ్చాం. నీవు ఈ మాత్రం మమ్మల్ని అనుమతించాలి” అని 
ఉపకీచకులు అడుగగా. (తరువాతి గద్యంతో అన్వయం.) 


విశేషం: ఇది సవినయంగా మనవి చేయటం కాదు. దబాయించి అనుమతి అడిగి పుచ్చుకొనటం. (సంపా.) 


వ. అతండును దన మనంబున 'నియ్యుపకీచకుల చందంబు సూడ నేను వారించితి నేనియు నుడుగం 
గలవారుగా రని (యు గంధర్వులు బలవంతులు గావున. దద్రక్షితయైన సైరంధ్రి కపాయంబు వొందిదని) 
యు నూహించి, వారలం గలయం గనుంగొని 'యట్లకాక మీకుం బోలిన తెజంగు సేయుం' డనిన నదియ 
యనుమతిగా( గైకొని సరభసంబునం జనుదెంచి. 16 


ప్రతిపదార్థం: అతండును= ఆ విరాటుడు కూడ; తన మనంబునన్‌= తన మనసులో; ఈ+ఉప కీచకుల చందంబు+చూడన్‌= 
ఈ ఉపకీచకుల పద్దతి చూడగా; ఏను వారించితిన్‌+ఏనియున్‌= నేనడ్డుకొన్నప్పటికీ; ఉడుగన్‌+కలవారు+కారు= ఆగేవారు కారు; 
అనియున్‌= అనిన్నీ; గంధర్వులు బలవంతులు కావునన్‌= గంధర్వులు బలం కలవారు కాబట్టి; తద్‌+రక్షిత+ఐన= వారిచే 
కాపాడబడేదైన; సైరంధ్రికి; అపాయంబు+పొందదు= (ప్రమాదం కలుగదు; అనియున్‌= అనుకొని; ఊహించి= తలచుకొని; 
వారలన్‌+కలయన్‌+కనుంగొని= వారి నందరినీ కలయచూచి; అట్లు+అ+కాక= అట్టే కానీయండి; మీకున్‌+పోలిన తెణంగు= 
మీకు తోచిన విధంగా; చేయుండు+అనినన్‌= చేయండి అని అనగా; అది+అనుమతి కాన్‌+కైకొని= దానినే ఆమోదంగా తలచుకొని; 
సరభసంబునన్‌+చనుదెంచి= తొందరగా వచ్చి. 


తాత్సర్యం: విరాటుడు కూడా తన మనసులో ఇట్లా ఊహించాడు; “ఈ ఉపకీచకుల పద్దతి చూస్తే నేను వద్దన్నా వీరు 
మానేటట్టు లేదు. గంధర్వులా- బలవంతులు కాబట్టి సైరంధ్రికి అపాయం కలుగకపోవచ్చును.' అనుకొన్నాడు. ఎదుట 
ఉన్న ఉపకీచకుల నందరినీ కలయచూచాడు. “అట్టాగే, మీకు తోచినవిధంగా చేయండి” అన్నాడు. అదే ఆయన అనుమతిగా 
పరిగణించి వేగంగా బయలుదేరి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: విరాటుడి హృదయంలోని ధర్మసంఘర్షణ సహజంగా అనిపిస్తుంది. కీచకులు ధూర్తులు. రాజశాసనాన్ని మన్నించరు. 
మన్నించనివారిని మందలింపజూస్తే మాట నిలవదు. అయితే, సైరంధ్రి అంతఃపుర వనిత. ఆమెను కీచకుడితో కలిపి దహించటానికి 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగీకరించటం అంతఃపుర ధర్మం కాదు. అట్లని కీచకుడిని సమర్థించలేడు. అతడు అంతఃపురధర్మాన్ని ధిక్కరించి సైరంధ్రిని 
అవమానించినా వారించలేకపోయాడు. కీచకుడిని తాను దండించ లేకపోయినా గంధర్వులు దండించారు. ధర్మాన్ని గంధర్వులే 
నిలుపుతున్నారు. తనను కాపాడుతున్నారు. తనను కాదని కీచకుడు బాగుపడలేదు. ఉపకీచకులూ అంతే. అందువలన గంధర్వులమీద 
ధర్మరక్షణ భారముంచి ఉపకీచకులను వారి కర్మకు వారే బాధ్యులయ్యేటట్లు చేయటమే అప్పటికి అనువైన పని అని భావించి 
వారి చర్యలకు విరాటుడు తల ఊపాడు. విరాటుడు అంత బలవంతుడు కాకపోవచ్చును. కాని వివేకజ్ఞుడు. (సంపా.) 


ఉ.  'అంగజరాగమత్తుండగు నన్నకు నిమ్మెయినైన. బ్రీతిసే 
యంగలవార, మీ జజభి యాతనితోడన తీటు(గగాకి యం 
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీను(గు మీంద బాండుపు 
త్రాంగనం బెట్టి, కట్టిరి దయాపరివర్ణితచిత్తవృత్తులై. 17 


ప్రతిపదార్థం: అంగజరాగమత్తుండు+అగు= మన్మథుడి వలన కల్గిన మోహంతో మదించిన; అన్నకున్‌= తమ అన్న అయిన 
కీచకుడికి; -ఈ+మెయిన్‌+ఐనన్‌= ఈ విధంగానైనా; ప్రీతిచేయన్‌+కలవారము= ఇష్టమైన పని చేయగలం; ఈ జఅభి= ఈ 
కులట (లంజె); ఆతని తోడన్‌= ఆ కీచకుడితోనే; తీటున్‌+కాక= చనిపోయితీరాలి; అంచున్‌+కొనిపోయి= అని చెప్పుతూ 
తీసికొనిపోయి; దయాపరివర్దిత చిత్తవృత్తులు+ఐ= దయచేత విడువబడిన మనస్సులు కలవారై-అంటే కఠినచిత్తులై; పాండుపుత్ర+ 
అంగనన్‌= పాండవుల ఇల్లాలిని (ద్రౌపదిని); దైన్యమునన్‌= దీనంగా; సూతుని పీనుగుమీదన్‌= కీచకుడి శవం మీదనే; పెట్టికట్టిరి= 
పెట్టి కట్టారు. 


తాత్సర్యం: 'మన్మథావేశంతో ఉన్మత్తుడైన మన అన్నకు ఈ విధంగానైనా సంతోషపెట్టుదాం. ఈ రంకుటాలు 


అతడితోపాటే అంతం కావాలి” అని అంటూ పాండవపత్ని అయిన ద్రౌపదిని కొనిపోయి దీనంగా కీచకుడి పీనుగుమీద 
ఉంచారు. నిర్రయచిత్తులై ఆమెను ఆ పీనుగుతో కలిపి కట్టారు. 


నిశేషం: సింహబలుడిది మదనోన్మాదమైతే, ఉపకీచకులది మదోన్మాదం. (ప్రేతాత్మలను తృప్తిపరచే ప్రక్రియగా సైరంధ్రిని అతడితో 
కలిపి దహించటానికి పూనుకొన్నారు. ఉపకీచకులకు గంధర్వభయం ఉన్నట్టు లేదు. అంతమంది గుమికూడిన చోటికి వారు 
రారని వారి విశ్వాసం కావచ్చును. లేదా సింహబలుడిని సంహరించిన గంధర్వుల ఆట సైరంధిని దహించటంతో కట్టుతుందని 
భావించవచ్చును. ఏది ఏమైనా తమతో కూడిన అన్నను చంపినదానిని అతడితో కలిపి చంపటమే (ప్రతీకారం-ఇటువంటి భావాలు 
ఉపకీచకుల చర్యలకు (ప్రేరకాలు. (సంపా.) 


చ.  అశుచియు(గష్పు(డున్‌ లఘువునైన నిజాగ్రజుమేనితోడ ని 

త్య శుచియుం బుణ్యశీలయు నుదాత్తయు నా జను నింతి.గొంచుం గ 

ర్కశమతి గీచకుల్‌ బహుముఖంబుల బాంధవ విప్రలాపముల్‌ 

దిశ లద్రువం జెలంగ6 గరదీపనికాయము ప్రజ్వరిల్లంగన్‌ 18 
ప్రతిపదార్థం: అశుచియున్‌= అపవిత్రుడున్నూ; కష్టుండున్‌= పాపియున్నూ; లఘువున్‌= అల్పుడూ, చులుకనైనవాడున్నూ; ఐన= 
అయినటువంటి; నిజ+అ(గ్రజుమేనితోడన్‌= తమ అన్న శరీరంతో; నిత్యశుచియున్‌= ఎల్లప్పుడూ పవిత్రురాలుగా (పరిశుద్దురాలుగా); 


పుణ్యశీలయున్‌= పాపమంటే ఎరుగని స్వభావం కలది; ఉదాత్తయున్‌+నాన్‌= ఉత్తమ॥స్తీ అనగా; చను= ఒప్పారే; ఇంతిన్‌= స్త్రీని 
(ద్రౌపదిని); కొంచున్‌= తీసికొనిపోతూ; కర్కశమితిన్‌= కఠినమైన మనసుతో; కీచకుల్‌= ఉపకీచకులు; బహుముఖంబులన్‌= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 355 
అనేక విధాలుగా; బాంధవ= కీచకుడి బంధువుల; విప్రలాపముల్‌= రోదనలు; దిశలు+అద్రువన్‌= దిక్కులదిరేటట్టు; చెలంగన్‌= 
వ్యాపించగా; కరదీపనికాయము ప్రజ్వరిల్లంగన్‌= చేదివ్వటీలు వెలుగుతూ ఉండగా. 


తాత్సర్యం: కఠినాత్ములైన ఉపకీచకులు అపవి(త్రుడూ, దుష్టుడూ, అల్పుడూ అయిన తమ అన్న శవంతో కలిపి, నిత్య 
పవిత్రురాలు, పుణ్యస్వభావురాలు, ఆదర్శవర్తనురాలు అని ప్రసిద్ధికక్కిన ఆ యిల్లాలిని తీసికొనివెళ్ళి బంధువుల ఏడ్పులూ, 
పెడబొబ్బలూ అనేక విధాలుగా పెచ్చుపెరిగి దిక్కులు పిక్కటిల్లుతూ ఉండగా, కాగడాల గుంపులు ధగధగ వెలుగుతూ 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: పరికరం, విషమం. విశేషణం సాభిప్రాయమైతే పరికరాలంకారం. ఈ పద్యంలో కీచకుడికీ, (ద్రౌపదికీ వాడిన 
మూడు విశేషణాలూ సాభిప్రాయాలు. అననురూపాలైన వాటికి సంబంధం చెప్పటం విషమం. అందులో యథాసంఖ్యం కూడా 
ఉన్నది. అతడు సదా అపవిత్రుడు, ఆమె నిత్య పవి(త్రురాలు; అతడు కష్టుడు, ఆమె పుణ్యశీల; అతడు అల్పుడు, ఆమె ఉదాత్త; 
వారిద్దరూ విరుద్ధ గుణాల వారు. వారిని కలిపి కట్టటం విషమం. ఈ వ్యాఖ్య చేస్తున్నది కవి. ఉపకీచకులకు ఈ పరిజ్ఞానం లేదు. 
వారు చేస్తున్నపని అనౌచిత్యం. దానిని తిక్కన ఎత్తిచూపుతున్నాడు. ఉపకీచకులపట్ట పఠితలకు ఏవగింపు కలిగించే అలంకారాలను 
తిక్కన ప్రయోగించాడు. వారి వధార్హతను పరోక్షంగా ధ్వనింపజేశాడు. (సంపా.) 


క. పితృవణము దెసకు( జన న । య్యతివ భయభ్రాంతచిత్తయై బాష్పజలో 
ద్గతి మొగము6గప్ప నిట్లని। యతిరావముగా నొనర్జె నాక్రందనమున్‌. 19 


ప్రతిపదార్థం: పితృవణము= శ్మశానం- వల్లకాడు; దెసకున్‌= దిక్కుకు; చనన్‌= పోగా; ఆ+అతివ= ఆ స్రీ (సైరంధ్రి); 
భయటబ్రాంతచిత్తఐ= భయంతో కలతపడిన మనసు కలదై; బాప్పజల+ఉద్గతి+మొగము కప్పన్‌= కన్నీటివేగం ముఖాన్ని కప్పగా; 
అతిరావముగాన్‌= పెద్ద కంఠస్వరంతో ఎలుగెత్తి పెద్దగా అరుస్తూ, ఆక్రందనమున్‌= రోదనాన్ని; ఇట్టు+అని= ఈ విధంగా 
(ముందు చెప్పే విధంగా); ఒనర్చెన్‌= చేసింది. 


తాత్పర్యం: శ్మశానం వైపునకు వెళ్ళుతూ ఉండగా ఆమె భయంవలన కలతబారిన మనస్సుతో, కన్నీరు పొంగి 
ముఖాన్ని కప్పివేస్తూ ఉండగా బిగ్గరగా ఎలుగెత్తి ఇట్టా రోదనం చేసింది. 


విశేషం: (స్త్రీకి మానభంగ, (ప్రాణభంగ భీతులు ఉండటం సహజం. అందులో మానభంగ భీతి తీరింది. ఇప్పుడు ప్రాణభంగ 
భీతి ఏర్పడింది. కీచకుడు మానభంగం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఉపకీచకులు (ప్రాణభంగం చేయబోతున్నారు. 
మానభంగం (ప్రాణభంగం కంటె గొప్పదనటంలో అనుమానంలేదు. కాని, [ప్రాణభంగం సర్వధర్మభంగం కలిగిస్తుంది. ఉపకీచకుల 
అవివేకం వలన ధీరురాలైన (ద్రౌపది కూడా ప్రాణాలు కోల్ళోతానేమోనని రోదించింది. అయినా పెద్దగా రోదించటం అనే ఆమె 
చేష్టకు రెండంచులున్నాయి. అది అసహాయతవలన ఏర్పడిన ఆర్తి కావచ్చును. తన దీనస్థితిని తన పతులకు వినిపించేటట్టు 
చేయాలని చేసే చివరిప్రయత్నం కావచ్చును. (గుడ్డిలో మెల్ల ఏమంటే- వారు ఆమె చేతులు కాళ్ళు కట్టివేశారే కాని నోరు 
కట్టివేయలేదు. అదొక్కటే ఆయుధం ఆమెకు మిగిలింది. గొంతెత్తితే వినిపించుకొనటానికి భీముడింకా మేల్కొనే ఉన్నాడు. 
ఆమె గొంతు అతడికి వినబడాలి. అందుకే అంత పెద్దగా ఆ(క్రందనం! ఇది ఒక అంచున అనాథ ఆర్తనాదం. మరొక అంచున 
భీమ పునర్విజృంభణానికి శంఖారావం. (సంపా.) 


ఆ. 'అనదనైతి నిచట; నాలి కుయ్యాలింపు€ । డ కట! మీరు గలుగ నాక్రమించి 
నన్ను( గట్టి సూతనందను లిమ్మెయి । వెజిపులేక భంగపటుచువారు. 20 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అకట!= అయ్యో; ఇచటన్‌= ఇక్కడ; అనదన్‌+ఐతిన్‌= దిక్కులేనిదానినైనాను; ఆలి= ఇల్లాలియొక్క; 
కుయ్యి+ఆలింపుండు= మొరను వినండి; మీరు+కలుగన్‌= మీరుండగానే; సూతనందనులు= సూతుడి కొడుకులైన ఉపకీచకులు; 
నన్నున్‌+ఆ(క్రమించి= నన్ను చుట్టుముట్టి; కట్టి= కట్టివేసి; వెజపు లేక= భయం లేకుండా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
భంగము+పణుచువారు= అవమానం చేస్తున్నారు. 


తాత్సర్యం: 'దిక్కులేని దాననుగా నేను ఇప్పుడు చేసే ఆ(క్రందనాన్ని వినండి. మీరుండగానే ఉపకీచకులు నన్ను 
చుట్టుముట్టి, కట్టివేసి భయంలేకుండా అవమానం చేస్తున్నారు. 


విశేషం: ఆక్రందనం చేసే ఆడుది చిన్న చిన్న వాక్యాలే మాట్లాడుతుంది. తన దీనస్థితిని చెప్పుకొంటుంది. ఆ దురవస్థను 
వర్ణిస్తుంది. దానికి సంబంధించిన కథలు బాధగా పేర్కొంటుంది. ఇది లోక స్వభావం. దానిని స్వభావోక్తిగా తిక్కన 
ప్రతిపదసార్థకంగా నిర్వహించాడు. (ద్రౌపది మాటలు దీనోక్తులే కాదు. భీముడి కందించే సమాచారోక్తులు కూడా. “ఇక్కడ నేను 
అనాథ నయ్యాను” అంటే- ఇప్పుడు నేను రక్షకులు లేని దాననయ్యాను. నాథుడు పోయిన ఆడదానిని సహగమనానికి తీసికొని 
పోయేటటుగా తీసికొని పోబడుతున్నాను. నా ప్రయత్నం ఇక్కడ విఫలమెపోయింది. నాకు రక్షకుడు (నాథుడు) కావాలి-అని 
€ (i a 
మొదటి హెచ్చరిక. ఆలి కుయ్యి ఆలింపుడు; అబల అయిన ఇల్లాలి ఆక్రందనం వినండి. దయచూపండి మీ ఇల్లాలిని-అని 
సామాన్యార్థం. ఒంటరిగా చిక్కిన ఇల్లాలు సహాయం కొరకు చేసే దీనాలాపంగా దీనిని (గహించండి-అని భీమపరంగా అర్థం. 
అకట! అని నిరాశ ప్రకటించటంలో పరిస్టితియొక్క తీవ్రతను తెలుపటం పరమార్థం. మీరుండగా నన్ను చుట్టుముట్టి పట్టి 
యఖ (53. న్‌. యు స్‌ 
పాడెకు కట్టి ఉపకీచకులు భయం లేకుండా నన్ను భంగపరుస్తున్నారు అనే మాటలు జరుగుతున్న కథను స్మరిస్తూ 
విలపిస్తున్నట్టుగా, భీముడికి వాస్తవ స్థితిని నివేదించుకొన్నట్టూ తెలుస్తుంది. అంతేకాదు. భీముడికి కోపం తెప్పించేటట్టు చెప్పే 
పద్దతి కూడా ఇందులో ఇమిడి ఉన్నది. మీరు ఉన్నారని చెప్పినా లక్ష్యం చేయకుండా నన్ను పట్టి బంధించారు. అంటే, మీరంటే 
భయం లేకుండా నన్ను భంగపరుస్తున్నారు. ఈ శత్రు తిరస్కారాన్ని మీరు సహించగలరా? నేను భంగపడటం మీరు 
సహించగలరా? నేను భంగపడితే మీరు భంగపడ్డట్టు కాదా? ఇటువంటి అర్థాలు వచ్చి భీముడిలో రౌద్రోద్రేకం రేకెత్తించటం 
ఆ వాక్యాల ప్రయోజనం. ఇది వారి వ్యూహంలో భాగమని భావించినా ఆమె మాటలు సహజంగా ఉండి సానుభూతిని 
కలిగిస్తున్నాయి. ఇది తిక్కన రచనా శిల్పం! (సంపా.) 


ఉ. ఆనతవైరి యో జయ! మహాద్దుతవిక్రమ యో జయంత! దు 
ర్మానవిఘూర్ణమానరిపుమర్దన యో విజయాభిధాన! తే 
జోనిహతాహిత ప్రకటశూర గుణప్రతిభాస యో జయ 
త్వేన! విరోధి బాహుబల జృంభణభంజన యో జయద్దలా! 21 


ప్రతిపదార్థం: ఆనతవైరి= నమస్కరించిన శత్రువులు కలవాడా, శత్రువులను పాదా(క్రాంతులను చేసినవాడా!; ఓ జయ!= 
జయుడనే పేరుగలవాడా!; మహా+అద్భుత విక్రమ= ఆశ్చర్యం కలిగించే శౌర్యం కల; ఓ జయంత!= ఓ జయంతుడనే 
పేరున్నవాడా!; దుర్మాన= దురభిమానంతో; విఘూర్లమాన= ఊగులాడే; రిపు= శత్రువులను; మర్దన= చంపువాడా; ఓ 
విజయ+అభిధాన!= విజయుడనే పేరు కలవాడా!; తేజో నిహత= (నీ) తేజస్సుతో పడగొట్టబడిన; అహిత= శత్రువులకు; 
ప్రకట= స్పష్టం చేసిన; శూరగుణ(ప్రతిభాస= శౌర్యగుణంతో వెలుగుతున్నవాడా!; ఓ జయత్సేన= ఓ జయత్సేనుడనే పేరున్నవాడా!; 
విరోధి= శత్రువుల; బాహుబల= భుజబలం యొక్క; జృంభణ= అతిశయాన్ని; భంజన!= నాశనం చేసేవాడా!; ఓ జయద్భ్బలా!= 
ఓ జయద్భ్బల నామధేయుడా! (అని సైరంధ్రి అరుస్తూ ఉండింది). 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 357 
తాత్సర్యం: శత్రువులను పాదా(క్రాంతులను చేసికొన్న జయుడా! మహాద్భుత విక్రమశాలివైన జయంతుడా! 
దురభిమానులైన శత్రువులను మర్దించిన విజయా! తేజోబలంతో శత్రువులను పడగొట్టిన ఓ జయత్సేనా! భుజబలంతో 
విజృంభిస్తున్న శత్రువులను నాశనం చేసిన ఓ జయద్బలా! 


విశేషం: 1. గంధర్వ పతులను అయిదుగురిని ఎలుగెత్తి పిలుస్తున్నట్టు చిత్రించిన ఈ పద్యం మూల శ్లోకభావానికి ముచ్చటైన 
విస్ఫృతి. మూలంలోని శ్లోకం ఇది- 


“జయో! జయన్లో! విజయో! జయత్సేనో! జయద్బల! (4-22-12) ఇందులో పేర్కొన్న అయిదుపేర్లూ పాండవులు 
అజ్ఞాతవాసంలో తమలో తాము పిలుచుకొనే రహస్య సంకేతాలు. వాటిని మొదటిసారీ, చివరిసారీ వాడింది ఈ ఘట్టంలోనే. 
ఇది అంత అత్యవసర పరిస్థితి అని ధ్వని. మూలక్షోకంలో పిలుపే ముఖ్యం. తెలుగులో పిలుపే కాదు, వారి తలపు శత్రువులకు 
వెరవు కలిగించటం కూడా ముఖ్యం. అందువలన పేర్లెంత ముఖ్యమో వారి గుణవిశేషణాలు అంత ప్రధానం. జయుడు 
ధర్మరాజు- ఎంతటి శత్రువైనా అతడికి తలవంచి నమస్కరిస్తాడు. జయంతుడు భీముడు- మహాద్భుత పరాక్రమశాలి. 
విజయుడు అర్జునుడు- ఎంతటి దురహంకారులనైనా మర్దించే మహావీరుడు. జయత్సేనుడు నకులుడు- శత్రువులను చంపి 
శౌర్యగుణాన్ని ప్రదర్శించేవాడు. జయద్బలుడు సహదేవుడు- విరోధి బాహుబాలాల విజృంభణాన్ని భంజించేవాడు. ఇందులో 
నలుగురు శత్రువులను చంపేవారు. మొదటివాడు మాత్రం శత్రువుల నమస్కారాలు (గ్రహిస్తూ ఉంటాడు. శత్రువులు తమ 
కపకారం తలిస్తే గంధర్వులు చంపుతారనీ, శంణు వేడితే అను(గ్రహిస్తారనీ నిగ్రహానుగ్రహ సమర్భులైన శూరులనీ శత్రువులకు 
హెచ్చరిక! భర్తలకు (ప్రశంస. అది అప్పుడు అవసరం! 


2. (ద్రౌపది భర్తలందరినీ పేరుపేరున పిలిచినా పలికేది భీముడొక్కడే! అందువలన అయిదుగురి విశేషణాలూ 
భీమనాయకుడికి వర్తించేవిగా కూడా ఉండటం విశేషం. 

3.భారత కావ్యనాయక నిరూపణంలోనూ, రససమన్వయంలోనూ ఉన్న ఒక శిల్ప రహస్యాన్ని ఈ పద్యం ధ్వనిస్తున్నది. 
ధర్మజుడు ధర్మవీరుడు. భీమాదులు యుద్దవీరులు. అనునాయకులైన భీమాదుల వీర రౌద్రరసకార్యాలన్నీ ధర్మజుడి ధర్మవీరానికి 
అంగాలై పోషకాలుగా నిలుస్తాయనీ, ఆయా సందర్భాలలో కార్యసాధకులు భీమాదులైనా ఫలభోక్త ధర్మరాజనీ విశేషణాలు 
ధ్వనిస్తున్నాయి. 


4.చిన్న సమాసంతో మొదలై (క్రమంగా పొడుగైన విశేషణాలలో సాగిన ఈ పద్యగతి కాహళ సంధించిన విధంగా 
(ద్రౌపది రోదించిన స్పూర్తిని కలిగించటం తిక్కన సహజ పద్యరచనా శిల్పం. (సంపా.) 


సీ. తొడంగిన పని చలం బెడపక యతి దుష్క। రంబైనం గడతేర్లు ప్రభువులార! 
పెనంగిన వైవస్వతునినైనం గడిమిమై । వ్రేల్మిడి బరిమార్లు వీరులార! 
శరణార్థియగు దుష్ట శాత్రవునైనను | గరుణ రక్షించు సత్సురుషులార! 
యర్దికి. బ్రాణంబు లైనను దాంపక | తమకించి యిచ్చు నుదారులార! 


తే. నాథులార! గంధర్వ రత్నంబులార । నన్ను నుపకీచకులు తమ యన్న శవము 
నందు బంధించికొని వెస నరుగుచున్న । వారు; రక్షింప వేగ రావలయు మీరు. 22 


ప్రతిపదార్థం: తొడంగినపని= మొదలుపెట్టిన పనిని; చలంబు+ఎడపక= పట్టుదల వదలకుండా; అతిదుష్కరంబు+ఐనన్‌= 
మిక్కిలి కష్టమైనప్పటికిని; కడతేర్చు= పూర్తిచేసే; ప్రభువులార!= రాజులారా!; పెనంగినన్‌= పోరాడితే; వైవస్వతునిన్‌+ఐనన్‌= 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 

యముడిని అయినా; కడిమిమైన్‌= పరాక్రమంతో; దవ్రేల్మిడిన్‌= చిటికలో; పరిమార్చు= సంహరించే; వీరులార!= శూరులారా!; 
శరణ+అర్థి+అగు= శరణు వేడినవాడైన; దుష్ట్రశాత్రవున్‌+ఐనన్‌= దుర్మార్గుడైన శత్రువునైనప్పటికిని; కరుణన్‌= దయతో; 
రక్షించు= కాపాడే; సత్సురుషులార!= మంచివారయిన పురుషులారా!; అర్థికిన్‌= దేహీ అన్నవాడికొరకు; (ప్రాణంబులు+ఐనను= 
(మీ) ప్రాణాలైనా; దాపఫక= దాచుకొనకుండా; తమకించి= త్వరపడి; ఇచ్చు= ఇచ్చే; ఉదారులార!= దాతలార!; నాథులార!= 
భర్తలారా!; గంధర్వరత్నంబులార!= గంధర్వ శ్రేష్టులారా!; నన్నున్‌= నన్ను (సైరంధ్రిని); ఉపకీచకులు= ఉపకీచకులు; తమ+ 
అన్న శవమునందున్‌= తమ అన్న అయిన కీచకుని శవంతో; బంధించికొని= కట్టివేసికొని; వెసన్‌+అరుగుచున్నవారు= వేగంగా 
వెళ్ళుతున్నారు; రక్షింపన్‌= కాపాడటానికి; మీరు= (గంధర్వులైన) మీరు; వేగన్‌= త్వరగా; రావలయున్‌= రావాలి. 


తాత్సర్యం: మిక్కిలి కష్టమైనప్పటికిని మొదలుపెట్టిన పనిని పట్టువదలకుండా పూర్తి చేసే ప్రభువులారా! పోరాటంలో 
యమధర్మరాజునైనా పరాక్రమంతో చిటికెలో చంపగల వీరులారా! దుర్మార్గుడయిన శత్రువునైనా శరణువేడితే చాలు 
దయతో కాపాడే దయామయులారా! దేహీ అన్న వానికి (మీ) ప్రాణాలైనా దాచుకొనకుండా ఇచ్చే దాతలైన 
నాథులారా! గంధర్వ శ్రేష్టులారా! (ఈ) ఉపకీచకులు నన్ను తమ అన్న అయిన కీచకుడి శవంతో కట్టి వేగంగా 
తీసికొనిపోతున్నారు. మీరు త్వరగా వచ్చి నన్ను కాపాడాలి. 


విశేషం: అలం: యథాసంఖ్యం. తిక్కన జౌచిత్య పోషణకు ఈ సీసపద్యం ఒక అమూల్యోదాహరణం. మూలంలో ద్రౌపది 
ఇట్టా పలికింది; 


“యేషాం జ్యాతల నిర్హోషో విస్ఫూర్ణిత మినాశవేః। 

వ్యశ్రూయత మహాయుద్దే భీమఘోష స్తరస్వినామ్‌॥ 

రథఘోషశ్ళ బలవాన్‌ గన్దర్వాణాం తపస్వినామ్‌! 

తే మే వాచం విజానన్తు సూతపుత్రా నయన్తి మామ్‌। (4-22-13,14) 


ఈ శ్లోకాల్లో గంధర్వుల పిడుగుపాటుల వంటి అల్లెత్రాటి మోతల, భయంకర రథఘోషల (ప్రసక్తి ఉన్నది. 
ఉపకీచకులను చంపటానికి రథాలలో వచ్చి, కోదండాలతో యుద్దం చేయాలనే సూచన అందులో గోచరిస్తుంది. దానిని తిక్కన 
వదిలాడు. అది అజ్ఞాతవాసంలో, అందులోనూ నగరంలో అర్రరాత్రంలో సాధ్యం కాదు. అందువలన అన్యథా కల్పనతో ఒక 
గొప్ప పద్యం రచించాడు. అదే ఈ సీసం. 


2. ఈ సీసపద్యంలో ఒక (క్రమాలంకారం ఉన్నది. ఎత్తుగీతిలోని నాలుగు అంశాలకూ, సీసపద్యంలోని నాలుగు 
పాదాలకూ (క్రమంగా అన్వయించే భావసాజాత్యం ఉన్నది. అదే ఇందులోని అందం. 


3. ఆమె మొదట గంధర్వ శ్రేష్టులుగా పిలువబడుతున్న భర్తలను (ప్రస్తావించింది. ఆరంభించిన కార్యాన్ని ఎంత 
దుష్కరమైనా, చివరి వరకు సాగించి ఫలాన్ని సాధించే ప్రభువులు (నామీద అధికారం ఉన్నవారు. నన్ను పాలించేవారు)గా 
నిరూపించుకొనండని వారిని హెచ్చరించింది. ఆపైన ఉపకీచకుల దురంతాన్ని చెప్పింది. యుద్దంలో మృత్యుదేవతనైనా 
పరా(క్రమంతో పరిమార్చగల వీరులారా! ఉపకీచకులను చంపకుండా విడవబోకండి అని హెచ్చరించింది. మూడవ మాటగా-నన్ను 
రక్షించాలి అని కోరింది. అందుకే దుష్టులైన శత్రువులైనా రక్షించుమని కోరితే కరుణ చూపిస్తారు మీరు. నేను మీ భార్యను, 
పతివ్రతను- నేను కోరితే రక్షించరా? అని (ప్రార్థించింది. నాలుగవ మాటగా- వేగంగా రమ్మని పిలిచింది. ఎందుకంటే, 
కోరేవారికి వారు ప్రాణాలను సైతం ఇవ్వటానికి తొందరపడతారట! ఆ తొందరనే తనపట్ల చూపించుమన్నది. పద్యమంతా 
చదివితే కార్యసాధనకు అనుగుణంగా భర్తల గుణగణాలను ఒక (క్రమంలో (ప్రశంసిస్తూ ప్రస్తుత కర్తవ్యాన్ని ప్రబోధించినట్టున్నది. 
ద్రౌపది విషాదంలో కూడా విజ్ఞతను కోల్పోని విదుషీమణి. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 359 
భీముడు ఉపకీచకులం జంపి ద్రౌపదిని విడిసించుట (సం.4-22-16) 
చ. అని పలవించు నయ్యెలుంగు లాపవమానతనూజు. డేర్చడన్‌ 
విని, మది 'నాదు వల్లభకు వీండ్రును గ్రమ్మటి నింతసేసిరే! 
యనుచు సరోష సంభ్రమత నాయితమై వెసంబాటి వప్ర లం 
ఘన మొనరించె గుప్తముగ గ్రక్కున ముట్టెడుదానికిం దగన్‌. 23 


ప్రతిపదార్థం: అని= ఆవిధంగా అంటూ; పలవించు= పలవరించే; ఆ+ఎలుగులు= ఆ కూతలు; ఆ పవమానతనూజు(డు= 
వాయునందనుడైన ఆ భీముడు; ఏర్పడన్‌ విని= స్పష్టంగా విని; మదిన్‌= తన మనసులో; నాదు వల్లభకున్‌= నా ప్రియురాలికి; 
వీండ్రును= ఈ ఉపకీచకులుకూడా; [క్రమ్మజన్‌= మరల; ఇంత+చేసిరే!= ఇంతపని చేశారా! అనుచున్‌= అనుకొంటూ; 
సరోషసం[భ్రమతన్‌= కోపంతో కూడిన తొందరతో; ఆయితము+ఐ= సిద్దమై; వెసన్‌+పాటి= శీఘ్రంగా పరుగెత్తి; (గ్రక్కునన్‌= 
త్వరగా; ముట్టెడు దానికిన్‌= శత్రువులను ఎదుర్కొనటానికి; తగన్‌= తగునట్టుగా; గుప్తముగన్‌= రహస్యంగా; వప్రలంఘనము= 
కోట (ప్రాకారాన్ని దూకటం; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ విధంగా (వేర్వేర వరుసగా వెల్వడిన) ఆమె మొరలను భీమసేనుడు స్పష్టంగా విని, తన మనస్సులో(తన 
ప్రియురాలికి) “వీరు (ఉపకీచకులు) మళ్ళీ ఇంతపని చేశారే” అని కోపోద్రేకంతో ఊగిపోతూ యుద్దానికి సిద్దమై 
శీఘ్రంగా పరుగెత్తి వారితో తలపడటానికి రహస్యంగా కోట ప్రాకారాన్ని దూకాడు. 


విశేషం: 1. (ద్రౌపది రోదనలు భీముడి చెవులబడ్డాయి. అతడికి రోషం పొంగుకొని వచ్చింది. 'నా భార్యయెడల వీళ్ళు కూడా 
ఇంత చేస్తారా? అని మనసులో మండిపడ్డాడు. నా భార్య అనటంలో అనురాగం. వీళ్ళు కూడా అనటంలో కీచకుడివలెనే 
వీళ్ళు కూడా అనే కోపభావం, నేను లెక్కచేయని అల్పులైన వీళ్ళు కూడా అనే తృణీకారభావం, వీరు మరలా ఇంత చేశారే 
అనటంలో వీరు కీచకుడివలెనే తమను చంపదగినంత పని చేశారే! అని ఆశ్చర్యభావం. వీరు మరల ద్రౌపదికి ఇంత 
భంగపాటు కలిగించారే! అని రోషభావం (ప్రకటించాడు. “ఇంతి అనే మాటలో అతడి కోపమంతా వ్యంగ్యం. శత్రుకృత 
అపకారం భీముడి మనస్సులో యుద్దానికి పూనుకొనే (క్రోధాన్ని రేకెత్తించింది. మరల పోరుకు సిద్దమయ్యాడు. క్షణం వృథా 
కాకుండా వేగంగా పరుగెత్తాడు. వేగంగా, రహస్యంగా శ్మశాన ప్రాంతం చేరే అడ్డుత్రోవ (త్రొక్కాడు. అడ్డంగా ప్రాకారం వస్తే 
గుట్టుగా దూకి పరుగెత్తాడు. ఉపకీచకులు చేరవలసిన శ్మశానప్రాంతానికి వారి కంటె ముందే చేరి ఎదురుదాడి చేయాలని 
నిశ్చయించాడు. భీముడి కోపవేగంతో పాటు అతడి కార్యవేగం కూడా పెరిగింది. పద్యరచన కూడా దానికి తగినట్టు చిన్న 
చిన్న పదాలతో వేగంగా సాగింది. 


2. “వీండ్రును గ్రమ్మర నింత సేసిరే!' అనే మాట కథాపరంగా శిల్పరహస్యాన్ని ధ్వనింప చేస్తున్నది. కీచకుడే ఒక 
ఉత్కంఠ దశను (ClMజఖును సృష్టించాడు. ఇప్పుడు ఉపకీచకులు కూడా ఆ ఉత్కంఠ పై మరొక ఉత్కంఠను (ANti-clIMax) 
కలిగించారని భావం. తిక్కన రచనలో విరాటపర్వ తృతీయాశ్వాస 'ప్రబంధానికి ఇదొక ఉదాత్తారంభం. (వివరాలకు పీర్రిక్ర 
చూడండి). 1క్రమ్మణన్‌ అన్నప్పుడు భీముడు ద్రౌపది వేసికొన్న రహస్య వ్యూహం తిరగబడేటట్టు ఇంత ప్రతిఘటన చేశారే! 
అని ఆశ్చర్యపడ్డాడని కూడా చెప్పవచ్చును. 


3. 'గుప్తముగన్‌ో (అంటే రహస్యంగా) భీముడు ఈ పని అంతా చేశాడని తిక్కన పేర్కొన్నాడు. ఇది అజ్ఞాతవాస 
నియమభంగం కాకుండా అని తాత్పర్యం. వ్యాసుడి రచనలో దీనికిభిన్నమైన సన్నివేశం ఉన్నది. (ద్రౌపది రోదన వినగానే 
భీముడు పడకమీది నుండి ఎగిరి దూకాడు. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 

“అహం శృణోమి తే వాచం త్వయా సైరన్టి భాషితమ్‌ 

తస్మాత్‌ తే సూతపుత్రేభ్యో భయం భీరు న విద్యతే (4-22-16) అని అతడు కూడా ఎలుగెత్తి సమాధానమిస్తూ 
ధైర్యం చెప్పినట్టున్నది. ఇది ఉచితం కాదు. అతడు అనుకొంటే బాగుంటుందే కాని అరిస్తే రసాభాసమౌతుంది. అందరూలేస్తారు. 
కార్యభంగమౌతుంది. అందువలన తిక్కన ఈ మాటలను (గ్రహించక రహస్యాన్ని రక్షించాడు. జొచిత్యాన్ని పోషించాడు. 
(సంపా.) 


తే. ఇట్లు లంఘించి పోయి పరేతభూమి | యొద్ద నలుదిక్కులును జూచి యొక్క యున్న 
తావనీజంబు వెటికి రౌద్రాతిరేక । మడర భుజశిఖరంబునయం దమర్షి. 24 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ చెప్పినట్టుగా; లంఘించిపోయి= కోటగోడ దూకిపోయి; పరేతభూమి+ఒద్దన్‌= శ్మశానం దగ్గర; 
నలుదిక్కులును+చూచి= నాలుగు దిక్కులు చూచి (అనగా కలయచూచి); ఒక్క+ఉన్నత+అవనీజంబు= ఒక పెద్ద చెట్టును; 
పెటికి= త్వరగాపైకిలాగి; రౌద్ర+అతిరేకము+అడరన్‌= కోపాతిశయం కలుగగా; భుజశిఖరంబునన్‌+అందున్‌+అమర్చి= భుజంమీద 


సపెట్లుకొని. 
బె 


తాత్పర్యం: ఈ విధంగా ప్రాకారం మీదుగా దూకిపోయి శ్మశానం దగ్గరకు చేరి నాలుగు దిక్కులా కలయచూచి 
ఒక పెద్ద చెట్టును తొందరగా పెటికి రౌద్రాతశయంతో భుజంమీద పెట్టుకొని. 


నిశేషం: భీముడు నిరాయుధుడుగా ఉన్నప్పుడు శత్రువులపై దాడి చేయవలసివస్తే అతడెన్నుకొనే సహజమైన ఆయుధం ఒక 
ఎత్తైన చెట్టు, గద తరువాత ఆయనకు వృక్షమంటే అంత అభిమానం. దానినే గదగా త్రిప్పి ఫలితాలను సాధించగలడు. 
అలనాడు విరాటసభలో, ఈనాడు శ్మశాన ప్రాంతంలో శత్రు మర్దనం కొరకు చెట్టనే పెరకబూనటం విశేషం! అయితే ఇప్పుడు 
భీముడు వంటల వాడుగా ఉండటం కూడా ఈ అలవాటుకు తోడ్పడింది. శ్మశాన వృక్షాన్ని బుజాన పెట్టుకొని ఆ ప్రాంతంలో 
నిలవటం మరొక విశేషం! వల్లకాటిలో వెలసిన యమధర్మరాజు వలె ఉంటాడు. చీకట్లో చూచేవారికి గుండెలు గుభేలుమంటాయి. 
సందర్భానికి తగిన ఆంగికాభినయం నాటకీయతకు మెరుగుపెట్టుతుంది. (సంపా.) 


మ. వికట భ్రూకుటి ఘోర ఫాలకలిత స్వేదోద్ధటుండుం, జల 
ద్వికృతోష్టద్వయుండుం, బ్రవర్ధన దశావిర్థావ సంభావితాం 
గకుండుం, జిత్త విదాహదోహల సమగ్రక్రోధ వేగుండు నై 
బకవిధ్వంసకు( డయ్యెడన్‌ నిలిచె శుంభనూూర్తి విస్పూర్తితోన్‌. 25 


ప్రతిపదార్థం: వికట (భ్రూకుటి= వికారమయిన బొమముడి వలన; ఘోర= భయంకరమయిన; ఫాల= నుదుటి భాగాన; 
కలిత= కూడిన; స్వేద+ఉద్భటుండున్‌= మిక్కుటమైన చెమట చేత శూరుడైన వాడునూ; చలత్‌= కదలుతున్న (కోపంతో 
వణుకుతూ ఉన్న్ర; వికృత+ఓష్టద్వయు(డున్‌= వికారమయిన పెదవుల జంట కలవాడున్నూ; ('ప్రవర్దన దశా+ఆవిర్భావ 
సంభావిత+అంగకుండున్‌= బాగా పెరుగుతున్న స్థితియొక్క పుట్టుకచేత చక్కగా తెలియబడిన శరీరం కలవాడున్ను; 
చిత్తవిదాహ= మనసును ఉడుకెక్కించే; దోహల= ఉత్సాహంతో; సమ(గ్ర= నిండైన; క్రోధవేగుండును+ఐ= కోపతీవ్రత కలవాడునూ 
అయి; ఆ+ఎడన్‌= అక్కడ; బక విధ్వంసకుండు= బకుడనే రాక్షసుడిని చంపినవాడైన భీముడు; శుంభత్‌+మూర్తి విస్ఫూర్తితోన్‌= 
భయంకరాకారంతో; నిలిచెన్‌= నిలిచాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 361 
తాత్పర్యం: వంపులు తిరిగిన కనుబొమలతో భయంకరంగా మారిన నుదుటిమీద బాగా చెమటపట్టిన శూరుడూ, 
కంపిస్తూ విడ్డూరంగా కనబడుతున్న పెదవుల జంట కలవాడూ, కోపావేశంతో ఉప్పాంగే దశలను స్పష్టంగా ప్రదర్శిస్తున్న 
శరీరం కలవాడూ, మనస్సు మండే ఉత్సాహంతో నిండైన (క్రోధోద్రేకాన్ని ప్రకటిస్తున్నవాడూ అయిన బకాసుర 
విధ్వంసకుడైన భీముడు ఆ సమయంలో అక్కడ చూడ భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు. 


నిశేషం: అలం: ఉదాత్తం. భీముడు ఉగ్రుడయ్యాడు. కోపతీవ్రత వలన అతడికి సాతికోదయమైనది. తిక్కన భీముడి 
కోపరూపాన్ని తన ముద్రతో నిలపటం పరిపాటి. 'వికట(భ్రూకటి” అనే ఎత్తుగడ రౌద్రరసవిస్సూర్తిని ప్రకటించే (ప్రారంభం. 
కనుబొమలు వంపులుగా తిరగటం వలన నుదురు ఘోరంగా (భయంకరంగా) కనబడటం మొదటి దశ. ఇది క్రోధావిర్భావాన్ని 
సూచిస్తుంది. నుదురు మీద దట్టంగా చెమట పట్టటం శత్రువులు చేస్తున్న ఆగడాన్ని సహించలేని ఉద్వేగాన్ని ప్రకటిస్తుంది. 
అప్పుడు అతడు ఉద్భటుడివలె (ఉద్దతుడివలె) కనపడతాడు. అతడి రెండు పెదవులూ వింతగా చలిన్తాయి. ఈ సాతికభావం 
ప్రతీకారభావ తీవ్రతను (ప్రకటిస్తుంది. వెంటనే అతడి శరీరం దశలవారీగా ఉప్పొంగుతుంది. అభినయరీత్యా భీముడిలోని కోపం 
అనే సంచారి భావం (క్రోధం అనే స్థాయిగా మారే దశావిస్ఫూర్తిని అది ప్రదర్శిస్తుంది. హృదయం మండటం శత్రుసంహారం 
చేసే దమనశక్తియొక్క పరిపూర్ణావిష్కారం. దాని బకవిధ్వంసకు డనే విశేషం సార్థకం. బకుడనే రాక్షసుడిని చంపినప్పుడు ఎంత 
భీకరంగా ఉన్నాడో ఇప్పుడూ అట్టాగే ఉన్నాడని ఒక అర్థం. ఎదుటపడిన వారిని చంపిగాని వదలని ఉగ్రతతో ఉన్నాడని మరొక 
అర్థం. బకము అంటే కొంగ. ఆ అర్థం అట్లా ఉంచితే వ్యుత్సత్యర్థం ప్రకారం. “బకతి కుటిలో భవతీతి వా బకః. బక కౌటిల్యే; 
కుటిలమై ఉండేది” (గురుబాలప్రబోధిక) అని ఏర్పడి, కుటిలురైన ఉపకీచకులను పూర్తిగా ధ్వంసం చేయాలనే దృఢ 
సంకల్పంతో ఉన్నవాడని మరొక విశేషార్థం-(ప్రస్తుతానికి పనికివచ్చే బలమైన అర్థం మనకు స్ఫురిస్తాయి. శుంభత్‌+మూర్తితో 
నిలిచాడనటం భీముడు పరిపూర్ణ (క్రోధభావావతారంగా కనబడే రూపవిస్ఫూర్తితో నిలిచి ఉన్నాడని భావం. భీముడి రౌద్ర విభావ 
విస్ఫూర్తిని వికాస దశలతో చిత్రించిన భావచిత్ర మిది. ఉదాత్తాలంకారంతో ఉదాత్తమైనది. నాటకీయకతకు నాణ్యమైన 
ఉదాహరణమైనది. 


2. (కోధరసానుకూలంగా శబ్దార్థ గుణమైన ఓజస్సు ఇందులో పోషించబడింది. ఇందులో గాఢబంధరూపమైన 
శాబ్దికమైన ఓజస్సు అర్హప్రాఢిని ప్రదర్శించే అర్థగుణమైన ఓజస్సుకు పోషకం కావటం తిక్కన రచనాశిల్పం. (సంపా 
వ. తదనంతరంబ. 26 


తాత్పర్యం: ఆ మీదట. 


ఆ. సూతుశవముతోడ నేతెంచు నెరవులు । దవ్వు దవ్వులన యుదగ్రరూప 
కలితు(డైన భీము గనుంగొని నడవక । నిలిచి దంత నంత గలంగంబాటి. 27 


ప్రతిపదార్థం: సూతుశవముతోడన్‌= కీచకుడి శవంతో; ఏతెంచు= వస్తూ ఉన్న; నెరవులు= అనుచరులు; దవ్వుదవ్వులను+అ= 
దూరదూరంగానే; ఉద(గరూప కలితు(డు+ఐన= భయంకరమైన ఆకారం కలిగిన; భీమున్‌= భీముడిని; కనుంగొని= చూచి; 
కల(గన్‌+పాణే= కలతచెంది; నడవక= నడవలేక, ముందుకు అడుగువేయలేక; అంతన్‌+అంతన్‌= అంతంత దూరాననే; 


నిలిచిరి= నిలిచిపోయారు. 


తాత్సర్యం: కీచకుడి శవం వెంట అనుసరించి వస్తున్న ఉపకీచకులు ఎదుట భయంకరాకారంతో నిలబడి ఉన్న 
భీముడిని దూరదూరాలనుండే చూచి గుండె లవిసిపోగా అడుగులు ముందుకు సాగక ఎక్కడివారు అక్కడే 
ఆగిపోయారు. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 
మ. “ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొని; రిం కెట్లొక్కొ! యంచున్‌ భయం 
బొదవం బల్లములందు డా(గియు, సమీపోర్వీజముల్‌ ప్రాకియుం, 
జెదరం బాజియు, నీరు సొచ్చియును, నిశ్లేష్టం బదద్వంద్వముల్‌ 
గుదివడ్డం బెగడొందియున్‌ భరిత సంక్షోభాత్ములై రత్తటిన్‌'. 28 


ప్రతిపదార్థం: ఇదె గంధర్వులు వచ్చి ముట్టికొనిరి= ఇదిగో గంధర్వులు వచ్చి చుట్టుముట్టారు; ఇంకన్‌+ఎట్టు+ఒక్కొ!= ఇక 
ఎట్టాగో, ఇకమీద ఏమవుతుందో; అంచున్‌= అని అంటూ; భయంబు+ఒదవన్‌= భయం కలుగగా, పల్లములందున్‌ 
+డాంగియున్‌ = లోతట్లలో (గుంటలలో) దాగికొనీ; సమీప+ఉర్వీజముల్‌ ప్రాకియున్‌= దగ్గరనున్న చెట్ల మీదకు ప్రాకిపోయీ; 
చెదజన్‌+పాజీయున్‌= అటూ ఇటూ చెల్లాచెదరుగా పరుగెత్తియూ; నీరుచొచ్చియును= నీళ్ళలో (మునిగి) దాగీ; నిశ్చేష్టన్‌= 
కదలికలు లేక కొయ్యబారి; పదద్వంద్వముల్‌= రెండు పాదాలూ; గుదివడ్డన్‌= కట్టువడగా, స్తంభించగా; బెగడొందియున్‌= 
భయపడియు; ఆ+తటీన్‌= ఆసమయంలో; భరిత సంక్షోభ+ఆత్ములు+ఐరి= కలతతో నిండిన మనస్సులు కల వారైనారు. 


తాత్సర్యం: 'అరుగో గంధర్వులు (సైరంధ్రి భర్తలు) వచ్చి మనలను చుట్టుముట్టారు. ఇక వారిబారి నుండి 
తప్పించుకొనటం ఎట్లాగో ఏమో!' అంటూ మనసులో భయం పెచ్చురేగగా, కలతపాటు (క్రమ్ముకోగా ఉపకీచకులు 
పల్లపు ప్రాంతాలలో దాగుకొన్నారు. సమీపంలో ఉన్న చెట్లమీదకు ఎగటబ్రాకారు. చెల్లాచెదురుగా పరుగెత్తారు. నీటిలో 
మునిగి కూర్చున్నారు. భయంతో నిశ్చేష్టులై కాళ్ళాడక స్తంభించిపోయారు. 


విశేషం: భీముడి రూపం భయంకరం. అతడిని చూచిన ఉపకీచకులకు భయం ముంచుకొని వచ్చింది. చెట్టును భుజంమీద 
పెట్టుకొని నిలుచున్న భీముడు యముడివలె వారికి అనిపించాడు. రారనుకొన్న గంధర్వులు వచ్చారనుకొన్నారు. కనబడింది 
ముందున్న ఒక్కడే కాని మిగిలిన నలుగురూ తమను నాలుగువైపులా (కమ్ముకొని ఉన్నారని గజగజలాడారు. ధీరులు కారు 
కాబట్టి ఎదురు నిలవలేకపోయారు. ప్రాణాలు కాపాడుకొనే పాట్టుపడ్డారు. చావంటే అన్న చావే జ్ఞాపకం వచ్చే ఉపకీచకులకు 
గంధర్వుల చేతిలో చావు మూడిందంటే ఎంత భయమో ఊహించవచ్చును. వీలైన రహస్య ప్రాంతాల్లో దాగి ఉండిపోయారు. 
కనీసం వారందరు కలిసి ఒక సంఘటిత ప్రయత్నం చేయలేదు. గొర్రెల మూకవంటి అనుచరులే వారు. నాయకులు కారు. 
వారి నాయకుడైన సింహబలుడు చనిపోవటంతో వారిలో సంఘటిత భావం లోపించింది. చెల్లాచెదరయ్యారు. అన్నను ఆ రాత్రే 
దహించాలనుకొనటం, రాజు అనుమతి పొందటం, సైరంధిని కీచకశవానికి అంటగట్టి శ్మశానానికి తీసికొని రావటం మొదలైన 
అంశాలు అవివేకులూ గోలచేసే రౌడీమూకలూ చేసే చేష్టలే కాని వీరోచిత కార్యాలు కావు. ఇవి పరితలకు హాస్యం 
కలిగించవచ్చును కాని, భీముడికి అవహేళనాత్మకమైన కోపావేశాన్ని కలిగిస్తాయి. ప్రతీకారం చేయలేని పగవారిని చెట్టుతో బాది 
చంపితే చాలు. ప్రతిఘటన లేని విజయాన్ని అవలీలగా సాధించవచ్చును. గంధర్వ భయం భీముడి పనిని తేలికచేసింది. 
(సంపా.) 


ఉ. సూతులు భీతులై ద్రుపదసూతి సమేతముగాంగ నగ్రజ 
ప్రేతమువైచి, వీటి దెస బెల్లుగ బాట దొడంగినన్‌ వడిన్‌ 
వాతసుతుండు ముట్టికొని వారి బడల్పడ వ్రేసి యందటిం 
జేతులతీ(ట వో నుజుము సేసె విశ్చంఖల విక్రమంబునన్‌. 29 


ప్రతిపదార్థం: సూతులు= ఉపకీచకులు; భీతులు+ఐ= భయపడినవారై; ద్రుపదసూతి సమేతముగాంగన్‌= ద్రౌపదితో కూడా; 
అ(గ్రజపేతమున్‌= తమయన్న కీచకుడి శవాన్ని; వైచి= నేలమీద పడవేసి; వీటిదెసన్‌= ఊరివైపునకు; పెల్టుగన్‌= మిక్కిలిగా; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 363 
పాబున్‌+తొడంగినన్‌= పరుగిడ సాగగా; వడిన్‌= వేగంగా; వాతసుతుండు= వాయుకుమారుడు భీమసేనుడు; ముట్టికొని= 
తాకి; వారిన్‌= ఆ ఉపకీచకులను; బడల్పడన్‌+వ్రేసి= చావగొట్టి; అందజన్‌= వారందరిని; చేతుల తీంట+పోన్‌= చేతి దురద 
పోయేటట్టుగా; విశృంఖల విక్రమంబునన్‌= అడ్డులేని పరాక్రమంతో; నుణుము+చేసెన్‌= నుగ్గునుగ్గు చేశాడు. 


తాత్సర్యం: ఉపకీచకులు భయపడి (ద్రౌపదితో కూడా తమ అన్న శవాన్ని క్రింద జారవిడిచి ఊరిదిక్కుగా వేగంగా 
పరుగెత్తసాగారు. భీమసేనుడు మిక్కిలి వేగంగా వారిని వెన్నంటి తాకి చేతుల దురద తీరేటట్టుగా వారిని చావమోది 
అదుపులేని ఆవేశంతో వారినందరినీ నుగ్గునుగ్గు చేశాడు. 


నిశేషం: 1. పరుగెత్తే శత్రువులపై సుడిగాలివంటి దాడి చేసి వారిని చంపటం ఇందులోని విశేషం. తిక్కన భీముడిని 
వాయుసుతుడని పేర్కొన్నాడు. వాయుసుతుడు కాబట్టే (క్రమ్ముకున్నాడు. ఉపకీచకులు (ప్రాణాలను ((ప్రాణవాయువులను) 
రక్షించుకొందామని శవాన్ని (క్రింద పారవేసి పరుగెత్తారు. (వాయుతనయుడు వారి ప్రాణాలు తీశాడు) అంటే వారు 
ఆరంభించిన కార్యాన్ని వదలి పట్టారన్నమాట. వారు పురం వైపు దారి పట్టారు. వెంటనే భీముడు వారిని చుట్టుముట్టాడు. 
దొరికిన వారిని దొరికనట్టు, వీలైన విధంగా చెట్టును తిప్పుతూ, దానితో చుట్టుతూ విశృంఖలంగా వీరవిహారం చేశాడు. 
ఉపకీచకులను చావమోదాడు. అంతటితో కసి తీరక చేతుల తీట తీరేటట్టు వారిని నుగ్గునుగ్గు చేశాడు. అంటే- భీముడు 
కీచకుడిని ముద్ద చేశాడు. ఉపకీచకులను నుగ్గు చేశాడు. 


2. చేతుల తీట తీరేటట్లు-అని లోకోక్తి యుద్దంలో శత్రువులను చంపాలనే అభిలాష తీరేంత వరకు అని అర్థం. 
ఉపకీచకులను చంపి ఊరుకొనకుండా, వారిని వృక్షంతో బాది నుగ్గుచేసి, గంధర్వులు చంపే పద్దతి విచిత్రమని లోకానికి చాటి 
చెప్పాడు. విరాటుడు కూడా కీచకోపకీచకులను గంధర్వులే రూపుమాపారని నమ్మింది ఇందువలననే. (చూడు 30వ వచనం) 
(సంపా.) 


వ. ఇవ్విధంబున నూటయేవు రుపకీచకులను సమయించి శమిత క్రోధుండై వచ్చి, పాంచాలికి బంధ మోక్షంబు 
గావించి, “యింక నిశ్చింతంబున సుదేష్ట మందిరంబునకుం జను'మని యవ్వెలందిని వీడుకొలిపి, తానును 
వేటొక మార్గంబున మహానస గృహంబున కరుగుదెంచె(; దత్సమయంబున విరాటుండు కీచకానుజులు 
గంధర్వులచేత నిరవశేషంబుగా మృతిం బొందిరని విని, చకితచేతస్కుం డగుచు సహోదర మరణ శోకా 
యత్తచిత్త యయిన జీవితేశ్వరి నుచితాలాపంబుల ననునయించి యిట్లనియె. 30 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; నూట+ఏవురు= నూటయిదుమంది; ఉపకీచకులను; సమయించి= చంపి; 
శమిత (క్రోధుండు+ఐ= శాంతించిన కోపం కలవాడై; వచ్చి= దగ్గరకు వచ్చి; పాంచాలికిన్‌+బంధమోక్షంబు+కావించి= (ద్రౌపది 
కట్టూడదీసి; ఇంకన్‌= ఇకమీద; నిశ్చింతంబునన్‌= ఏ చింత లేకుండా; సుదేష్ల మందిరంబునకున్‌+చనుము= సుదేష్ల అంతః 
పురానికి వెళ్ళుము; అని= అంటూ; ఆ+వెలందిన్‌= ఆమెను (ద్రౌపదిని); వీడుకొలిపి= పంపి; తానును= తాను (భీముడు)కూడా; 
వేఖు+ఒకమార్గంబునన్‌= ఇంకొకదారిలో; మహానస గృహంబునకున్‌= వంట యింటికి; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; విరాటుండు= విరాటుడు; కీచక+అనుజులు= కీచకుడి తమ్ములు; గంధర్వుల 
చేతన్‌= గంధర్వులచేత; నిరవ శేషంబుగాన్‌= శేషం లేకుండా; మృతిన్‌+పొందిరి+అని విని= చనిపోయారని విని; చకితచేతస్కుండు+ 
అగుచున్‌= భయపడిన మనస్సు కలవాడౌతూ; సహోదర మరణ= తోబుట్టువుల చావు వలన; శోక+ఆయత్తచిత్త+అయిన= 
దుఃఖానికి అధీనమైన మనస్సు కలిగి ఉన్న; జీవిత+-ఈశ్చరిన్‌= తన భార్యను (సుదేష్లను); ఉచిత+ఆలాపంబులన్‌= తగిన 
మాటలతో; అనునయించి= ఓదార్చి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఈ విధంగా ఉపకీచకులను చంపి, కోపం శాంతించగా చల్లబడి, భీముడు ద్రౌపది కట్టూడదీసి, 
నిశ్చింతగా 'సుదేస్ల మందిరానికి పొమ్మని చెప్పి ఆమెను వీడుకొలిపాడు. తాను మరొకదారిలో వంటయింటికి 
చేరాడు. అపుడు విరాటుడు కీచకుడి తమ్ములు గంధర్వుల చేత నిళ్ళేషంగా చనిపోయారని విని కంపించిన 
మనస్సుతో, తోబుట్టువుల చావుకు అమితంగా శోకిస్తున్న తన ఇల్లాలిని తగిన మాటలతో ఓదార్చి ఇట్టా అన్నాడు. 


ఆ.  చంద్రవదన! యింక సైరంధ్రి నిచ్చోటు । వాపవలయు నేమిభంగినైన(; 
గాన నాదు పలుకుగా. జెప్పు వెడలుట । కనుగుణముగ నమ్మ గాక్షితోడ. 31 


ప్రతిపదార్థం: చంద్రవదన!= ఓ చంద్రముఖీ!; ఇంకన్‌= వెంటనే; ఏమిభంగిన్‌+ఐనన్‌= ఏ ఉపాయంతోనైనాసరే; సైరంధ్రిన్‌; 
ఈ+-చోటున్‌+పాపవలయున్‌= అంతఃపురంనుండి తొలగించాలి; కానన్‌= అందువలన; ఆ+మృగ+అక్షితోడన్‌= లేడి కన్నుల 
వంటి కన్నులుగల ఆ సైరంధ్రితో; వెడలుటకున్‌+అనుగుణముగన్‌= వెళ్ళుటకు తగినట్టుగా; నాదు పలుకుంగాన్‌= నా 
మాటగా; చెప్పు= చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ చం(ద్రముఖీ! వెంటనే సైరంధ్రిని ఏదో ఒక సాకుతో ఈ చోటు నుండి పంపివేయాలి. అందుకు 
తగిన విధంగా ఆమెతో నా మాటలుగా చెప్పుము. 


విశేషం: విరాటుడు సైరంధ్రి నేవిధంగానైనాసరే అంతఃపురం నుండి వెంటనే పంపివేయాలని నిర్ణయం తీసికొనటానికి రెండు 
కారణాలు కనబడుతున్నాయి. 1. అంతవరకు రాజ్యంలో కీచకుడు ఎదురులేనివాడుగా ఉండేవాడు. ఇప్పుడు అతడినీ, అతడి 
తమ్ములనూ తన భర్తలచేత అపూర్వంగా చంపించి సైరంధ్రి ఎదురులేని శక్తిగా రూపొందింది. ఇక ఆమె ఆడింది ఆట 
కాగలదు. ఆమె మాటను కాదనటానికి విరాటుడికి వీలులేకపోవచ్చును. 2. పోగా, నిన్న కీచకుడు సైరంధ్రిని తన యెదుటే 
అవమానించినప్పుడు ఆమె తనకు మొరపెట్టుకొన్నది. తా నేమీ చేయలేకపోయాడు. ఆమె తనను తానే రక్షించుకొన్నది. 
ఈనాడు మరల సభకు వచ్చి నలుగురిలో తనకు ఆమె నగుబాట్టు తెస్తుందేమో అని భయం. ఈ రెండింటినీ విరాటుడు 
బైటపెట్టడు. అంతే కాదు, సైరంధ్రితో ఎదుటపడి మాట్లాడే ధైర్యం అతడికి లేదు. అందువలన ఆమెను భార్య ద్వారా 
వదిలించుకొందామని యత్నించాడు. సుదేష్ల సైరం(ధికి యజమానురాలు కాబట్టి ఆమె ఆ పని చేయాలని కోరాడు. అయితే 
ఆమె సంవత్సరకాలం సైరం(్రీ వృత్తితో (ద్రౌపదిని ఉంచుకొంటానని మాట ఇచ్చింది. ఆ మాట తప్పుతుందేమో అని సుదేష్ట 
అనుమానించవచ్చునని విరాటుడు- అది తన ఆజ్ఞగా చెప్పుమన్నాడు. అన్నిటి కంటె రాజాజ్ఞ దాటరానిది. దానిని వాడుకొంటున్నాడు 
విరాటుడు. దానిని సమర్థించుకొనటానికి మరి రెండు కారణాలు (రెండు పద్యాలలో) చెప్పవలసి వచ్చింది. కమి రాతన 
ఒప్పించటానికి అనువైన కారణాలు. విరాటుడు కూడా తెల్లవారేసరికే భార్యను ఓదార్భటం, సైరం(ధిని సాగనంపటం చేయాలని 
యత్నించటం అతడి భయాందోళనలను తెలుపుతున్నది. గంధర్వ భయం రాజ్యాన్ని ఎంత కుదిపివేసిందో తెలియటానికి 
విరాటుడే సాక్ష్యం. (సంపా) 


ఆ. పురుషు లా లతాంగి పొరువున( బోయిన. । జేటువచ్చు గానం జెప్ప నేను 
వెటితు; నా(డువారు వెరవుతో మృదువచో । రచన. జెప్పు టరయ నుచిత వృత్తి. 32 


ప్రతిపదార్థం: పురుషులు= మగవారు; ఆ లతా+అంగి పొరువునన్‌+పోయినన్‌= ఆ అందగత్తె ప్రక్కన నడిచినా; చేటువచ్చున్‌= 
అపాయం వస్తుంది; కానన్‌= కాబట్టి; ఏను= నేను; చెప్పన్‌+వెజతున్‌= స్వయంగా చెప్పటానికి భయపడుతున్నాను; ఆ 
డువారు= స్రీలు; వెరవుతోన్‌= ఉపాయంతో; మృదువచస్‌ (ఇ+రచనన్‌= మెత్తని మాటల కూర్పుతో; చెప్పుట= చెప్పటం; 
అరయన్‌= చూడగా; ఉచిత వృత్తి= తగిన పద్దతి. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 365 
తాత్పర్యం: ఆ అందగత్తెప్రక్కకు మగవారు పోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి నేను చెప్పటానికి భయపడుతున్నాను. 
స్తీలయితే మెత్తని మాటల నేర్పుతో ఉపాయంగా చెప్పుతారు. అదే సరైన పద్దతి. (సైరంధ్రిని వెడలనంపటానికి 
సుదేష్ట తగినదని భావం.) 


విశేషం: సుదేష్లకు నచ్చచెప్పే యత్నంలో విరాటుడు పేర్కొన్న మొదటి హేతు విది. జరిగిన కథను సమీక్షిస్తే మగవారు ఆ 
మగువను సమీపిస్తే చాలు-ప్రమాదం వచ్చేటట్టున్నది. కాబట్టి తాను ఆమెకు ముఖాముఖి చెప్పనన్నాడు. ఇది భర్త ప్రాణాల 
మీద గౌరవమున్న సుదేష్లకు తప్పక నచ్చుతుంది. పురుషుల పొత్తే ప్రమాదమైతే, పరుషంగా పలికితే మరెంత (ప్రమాదమో! 
అందువలన విరాటుడు తాను ఆమెను వెళ్ళిపొమ్మని చెప్పలేనని తన భయాన్ని బయటపెట్టాడు. ఆమీద సుదేష్షనే స్వయంగా 
చెప్పుమని నిర్చేశించకుండా నిపుణంగా ఆడువారందరిమీదా పెట్టి మాట్లాడాడు. ఆడువారికి ఆడువారే అనువుగా, మృదువుగా 
కోపం రాకుండా అంగీకరించేటటు నచ్చచెప్పకలుగుతారు. కాబట్టి ఆ నేర్పరితనాన్ని ప్రయోగించుమన్నాడు. అంటే-సుదేష్ష 

(3) [స్‌ (ac) 
స్వయంగాగానీ, మరొకరి ద్వారాగానీ, లేక సమష్టిగాగానీ ఆ కార్యాన్ని నిపుణంగా పూర్తి చేయాలని విరాటుడి సంకల్పం. ఈ 
హేతువు వలన కార్యభారం సుదేష్టమీద ఉంచటం జరిగింది. (సంపా.) 


ఉ. ఆ కమలాక్షి రూప మహిమాతిశయంబు మనోహరంబు; భో 
గైక పరాయణుల్‌ పురుషు; లంగజు డప్రతికార చేష్టిత 
స్వీకృత లోకు6 డట్లగుటం జేటు పురంబునవారి కెప్పుడుం 
గా కెటు లుండు? నిట్టి యవగాఢపుం బొత్తు మనంగ వచ్చునే?' 33 


ప్రతిపదార్థం: ఆ కమల+అక్షి రూప మహిమ+అతిశయంబు మనోహరంబు= ఆ కలువకంటియొక్క రూప వైభవంయొక్క 
గొప్పతనం మనసులను హరించేది (చూచువారిని ఆకర్షించే అందమైనది); పురుషులు= మగవారు; భోగ+ఏకపరాయణుల్‌= 
విషయ సుఖాలను మరిగేవారు; అంగజుండు= మన్మథుడు; అ(ప్రతికార చేష్టిత స్వీకృతలోకుండు= అడ్డులేనిచేష్టచేత లోకాన్ని 
(ప్రపంచాన్ని) లోగొన్నవాడు; అట్టు+అగుటన్‌= అందుచేత; పురంబున వారికిన్‌= ఈ నగరవాసులకు; ఎప్పుడున్‌= స్స్‌ 
సమయంలోనైనా; చేటు+కాక+ఎటులు+ఉండున్‌?= కీడు కలుగకుండా ఎట్టా ఉంటుంది?; ఇట్టి= ఈవిధమైన; 
అవగాఢము+పొత్తున్‌= ప్రమాదంతో కూడిన ్రీయొక్క స్నేహంతో; మనంగవచ్చునే?= (బ్రతుకవచ్చునా? 


తాత్పర్యం: ఆ కలువకంటి రూపమా- చూచేవారిని ఆకర్షించేటంత అందమయింది. మగవారా- భావోద్రేకులు. 
మన్మథుడా- అడ్డం లేని చేష్టతో లోకాన్ని లోగొన్నవాడు. అందువలన ఈ నగరవాసులకు ఏ సమయంలోనైనా చేటు 
కలుగకుండా పోదు. ఇటువంటి ప్రమాదకరమైన (స్తీ పొత్తుతో బ్రతుకగలమా?' 


విశేషం: సైరంధ్రిని తత్‌క్షణం పంపివేయటానికి హేతువును ఈ పద్యంలో చెప్పాడు విరాటుడు. ఆమెది ప్రమాదకరమైన 
పొత్తు. అది ప్రాణాంతకం కాబట్టి వెంటనే పరిత్యాజ్యం అని చెప్పాడు. దానికి తర్కబద్దమైన సమర్థనం చేయటం విశేషం. 
ఆమె పొత్తు వలన మూడు రకాల (ప్రమాదాలను ఎదుర్కొనవలసివస్తుందని అతడి వాదన. (1) ఆమె అందం చూచినవారి 
మనస్సులను ఆకర్షిస్తుంది. (2) పురుషులు సామాన్యంగా భోగపరాయణులు కాబట్టి ఆమె అందం బారిన పడే (ప్రమాదం 
ఉన్నది. (3) ఒకసారి ఆమె వలన ఆకర్షితులైతే చాలు-మన్మథుడు వారిమీద తిరుగులేని దాడి చేస్తాడు. వారు ఆమెకు 
దాసులు కాకమానరు. గంధర్వుల చేతులలో చావకమానరు. కాబట్టి ఆ చేటు మన నగరవాసుల కందరికీ తప్పదేమో! 
అందువలన సైరం(ధ్రితోడి ప్రమాదకరమైన పొత్తును కొనసాగిస్తే మరిన్ని చావులు చూడవలసి వస్తుంది. కాబట్టి వెంటనే 
ఆమెను సాగనంపటం మంచిదని తేల్చి చెప్పాడు. ఈ మాటలు వినిన సుదేష్ణ అనుమాన మేదీ లేకుండా విరటుడి ఆజ్ఞను 
పాటించక తప్పదు. అందుకే మారుమాటాడక ఆమె అంగీకరించబోతున్నది తరువాతి పద్యంలో. (సంపా.) 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. అని నిశ్చయించి పలికిన । విని కేకయరాజపుత్రి విభు తలంపు మనం 

బునకుం బ్రియం బగుటయు౦. గై। కొని యాపని యట్లచేంతకుం బూనె. దగన్‌. 34 
ప్రతిపదార్థం: అని నిశ్చయించి పలికినన్‌= అని నిర్ణయించి పలుకగా; కేకయ రాజపుత్రి= సుదేష్ల; విని= విన్నదై; విభుతలంపు= 


తన భర్తయొక్క భావం; మనంబునకున్‌= తన మనసుకు; ప్రియంబు+అగుటయున్‌= ప్రీతి కల్షించేదికాగా; ఆ పని+కైకొని= 
ఆ పనిచేయబూని; అట్టు+అ చేంతకున్‌= ఆ విధంగా చేయటానికి; తగన్‌= తగినట్టుగా; పూనెన్‌= పూనుకొన్నది. 


తాత్సర్యం: (విరటుడు) ఆ విధంగా నిర్ణయించి చెప్పగా సుదేష్ల విని, తన భర్త తలపు మనసుకు పీతి కల్పించగా, 
సైరంధ్రిని పంపివేయటానికి తగిన పూనికను వహించింది. 


క. అంతం గుంతీనందన । కాంతా చింతా మహాంధకారముతో న 
త్యంతంబు మచ్చరించెనొ । సంతమసం బన. బ్రభాత సమయం బయ్యెన్‌. 35 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ మీదట; కుంతీనందన కాంతా= పాండవుల పత్నియెన ఆ అందగత్తె యొక్క; చింతా= దుః 
ఖమనే; మహా+అంధకారముతోన్‌= పెనుచీకటితో; సంతమసంబు= నిండు చీకటి; అత్యంతంబు= మిక్కిలి; మచ్చరించెనొ= 


వైరముకొన్నదో, పోటీపడిందో; అనన్‌= అన్నట్టుగా; ప్రభాత సమయంబు+అయ్యెన్‌= తెల్లవారువేళ అయింది. 


తాత్సర్యం: పాండవపత్ని అయిన ద్రౌపదికి కలిగిన దుఃఖమనే పెంజీకటితో గాఢాంధకారం మిక్కిలి వైరం 
పూనిందా అన్నట్లు తెల్లవారే సమయ మయింది. 


విశేషం: అలం: ఉటత్రేక్ష. (ద్రౌపది చింత అనే మహాంధకారంతో రాత్రిచీకటి మాత్సర్యంతో పోటీపడిందా అన్నట్లు సాగింది. 

కీచక ఉపకీచకుల వలన ఏర్పడిన ఉపద్రవాల వలన కలిగిన చింత అంధకారం వంటిదైనా అది క్రమంగా తొలగిపోయింది. 

చీకటి కూడా రాత్రంతా తన (ప్రతాపాన్ని చూపించినా చివరకు తెల్లవారింది. చింతతో చీకటి పోటీ పడి తానే ముందుగా 
తొలగిపోదామని పరుగెత్తుతున్నట్టున్నది. కాని, ఈ సందర్భంలో ఇది భావనారమణీయం. కీచకుడి శవంతో దహనం కాగలిగిన 
ప్రమాదం నుండి (ద్రౌపది తప్పుకొన్నది. ఇంకా అంతఃపురానికి చేరలేదు. అంతకంటె ముందే చీకటి తొలగిపోయి తెల్లవారింది. 

ఈ సన్నివేశంలోని ఈ అర్థాన్ని ప్రకృతిపరంగా వ్యాఖ్యానించటం తిక్కన వర్షనాశిల్పం. పాత్రల ప్రకృతిసహజ (ప్రకృతితో పొందే 

కాలపరమైన సమన్వయం ఇందులో రమణీయం. (సంపా. 

వ. పదంపడి పద్మినీ ప్రమోద సంపత్మరుం డగు నరుణకిరణుం డుదయించె; నట మున్న పాంచాలి 
సచేలస్నానంబుసేసి, రాగాది వికార నిరాసనంబునం బ్రసన్నయయిన బుద్ధియుంబోలె సింహబల ప్రభృతి 
కీచక విధ్వంసనంబునం దెలివొంది మంద మందయానంబునం బురంబు సొచ్చి రాజవీధి 
నరుగు దెంచునప్పుడు. 36 

ప్రతిపదార్థం: పదంపడి= ఆమీద; పద్మినీ= తామరలకు; ప్రమోద సంపత్కరుండు= సంతోషమనే సంపదను కలిగించేవాడు; 

అగు= అయిన; అరుణ కిరణుండు= సూర్యుడు (ఎర్రని కిరణాలు కలవాడు); ఉదయించెన్‌= ఉదయించాడు 


(సూర్యోదయమైనది); అటు+అ; మున్ను+అ= అంతకుముందుగానే (సూర్యు డుదయించటానికి ముందే); సచేల స్నానంబు 
+చేసి= కట్టుగుడ్డలతో స్నానంచేసి (శవాన్ని చూచినా తాకినా సచేలస్నానం చేయటం ఆచారం); రాగాది వికార= మోహం 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 367 
మొదలైన వికార చేష్టలను; నిరాసనంబునన్‌= నిరసించటం చేత; ప్రసన్న+అయిన= నిర్మలమయిన; బుద్దియున్‌+పోలెన్‌= 
బుద్దివలె; సింహబల (ప్రభృతి కీచక విధ్వంసనంబునన్‌= సింహబలుడు మొదలైన కీచకులను నాశనం చేయటం వలన; 
తెలివి+ఒంది= తేరుకొని; మందమందయానంబునన్‌= నెమ్మది నెమ్మదిగా సాగే నడకతో; పురంబు+చొచ్చి= నగరంలోనికి; 
రాజవీథిన్‌= రాచబాటలో; అరుగుదెంచు+అప్పుడు= వస్తున్నపుడు. 


తాత్పర్యం: ఆ తరువాత- పద్మాలనే ఉత్తమ జాతి స్రీలకు పరమాహ్లాదాన్ని కలిగించే ఎర్రని కిరణాల సూర్యుడు 
తూర్పున ఉదయించాడు. అంతకుముందే ద్రౌపది శవాన్ని తాకిన దోషం పోవాలని సచేలస్నానం చేసింది. సింహబలుడు 
మొదలుకొని కీచకులందరూ చనిపోవటంతో రాగద్వేషాలు తొలగి నిర్మలమైన బుద్దివలె (ద్రౌపది తేరుకొన్నది. 
మెల్లమెల్లగా నడుస్తూ నగరంలోకి ప్రవేశించి రాజవీథిలో వస్తూ ఉండగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. సింహబల ప్రభృతి కీచక విధ్వంసనం వలన తెలివొందిన [ద్రౌపది-ఉపమేయం. రాగాది వికార 
నిరాసనంబునం (బ్రసన్నమయిన బుద్ది - ఉపమానం. పోలెన్‌= ఉపమావాచకం. భౌతికవస్తువులను భావద్రవ్యాలతో పోల్చటం 
విశేషం. ఉపమాలంకార సాదృశ్యం వలన కీచకుడు రాగదోషం వంటివాడనీ. ఉపకీచకులు వివిధ వికారాల వంటివారనీ ధ్వని. 
వాటిని నిగ్రహించగలిగేది బుద్ది. రాగాదులు అణగిన తరువాత బుద్ది నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటుంది. (ద్రౌపదిని 
ప్రసన్నబుద్దితో పోల్చటం ఆమె హృదయప్రసన్నతను ధ్వనింపచేయటం. సచేల స్నానం అశౌచ నివారణకు చేస్తారు. (ద్రౌపది 
చేసిన ఇప్పటి సచేల స్నానం అరణ్యాజ్ఞాతవాసక్షేశాల నుండి ఆమెకు కలిగిన విముక్తిని ధ్వనింపచేస్తున్నది. రాజవీథిలో నెమ్మదిగా 
నడవటం త్వరలో ఆమెకు కలిగే రాజయోగానికి ధ్వని. (సంపా.) 


సీ. “మన కీచకుల కెల్ల మారియై పుట్టిన । సుదతి పోయెడు' నని చూచువారు; 
'నద్దిరా! నీకు. గ్రొ వ్వజుగదేం జూతుగా' కని తలసూపక యడంగువారు; 
నలవోకం గనుంగొని యంతరంగము బిట్టు । బెదర మాటుమొగంబు పెట్టువారు; 
నెదురుగా వచ్చిన నెంతయేనియు దవ్వు । గలుగ వేటొక త్రోవ దొలంగువారు 


తే. ముట్టంబడి మేనం గంపంబు పుట్ట నొదిగి । యుండువారు6 గరంబున నుదర మప్ప 
ఆంచి 'యమ్మరొ! రక్కసి యంచు నుల్ల । ములుకువారునై పురజనంబులు తలంకి. 37 


ప్రతిపదార్థం: మనకీచకులకున్‌+ఎల్లన్‌= మన కీచకులందరికీ; మారి+ఐ పుట్టిన= మృత్యువుగా అవతరించిన; సుదతి= 
అందగత్తె అయిన (స్తీ; పోయెడున్‌+అని చూచువారున్‌= పోతూ వున్నదని చూచేవారున్నూ; అద్దిరా!= అదేరా!; నీకున్‌+ 
(క్రొవ్వు+అయుగదేన్‌= పొగరు అణగకపోతే; చూతు(వు)గాక= ఆమెను చూస్తావులే; అని= అంటూ; తల+చూపక= తలలెత్తి 
చూడక; అడంగువారున్‌= ఒదిగి దాగి ఉండేవారున్నూ; అలవోకన్‌= నెమ్మదిగా; కనుంొని= చూచి; అంతరంగము= మనస్సున; 
బిట్టుబెదరన్‌= మిక్కిలి భయపడగా; మాజుమొగంబు పెట్టువారున్‌= ప్రక్కకు మొగం (త్రిప్పుకునేవారు; ఎదురుగా వచ్చినన్‌= 
ఎదురైతే; ఎంత+ఏనియున్‌= దవ్వు+కలుగన్‌= మిక్కిలి దూరం ఏర్పడేటట్టు; వేజొక(త్రోవన్‌= మరొక బాటలో; 
తొల(గువారున్‌= తప్పుకొనిపోయేవారున్నూ; ముట్టన్‌+పడి= తాకబడి; మేనన్‌= ఒడలిలో; కంపంబు పుట్టన్‌= వణకు పుట్టగా; 
ఒదిగి+ఉండువారున్‌; అణిగి వుండేవారున్నూ; కరంబునన్‌= చేతితో; ఉదరము+అప్పళించి= పొట్టమీద చరచుకొని; అమ్మరొ!= 
ఓ యమ్మో!; రక్కసి+అంచున్‌= రాక్షసి అంటూ; ఉల్లము+ఉలుకువారున్‌+ఐ= గుండెలు అదిరే వారై; పురజనంబులు= 
నగరంలోని జనులు; తలంకి= భయంతో వణికిపోయి. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: (విరటుడి పట్టణంలోని జనులు సైరంధ్రిని చూచి పొందిన అదురుపాటు ఈ పద్యంలో వర్లించబడింది). 
“మన కీచకులందరికీ మృత్యువై పుట్టిన ఆ అందగత్తె ఈమె” అని చూచేవారు కొంతమంది; 'నీ కొవ్వు కరగకపోతే 
ఆమె దిక్కుచూడు' అని చూచేవాడిని వారిస్తూ మొగం తప్పించి దాగి ఉండిపోయేవారు కొందరు! అలవోకగా చూచి 
మనస్సులో మిక్కిలి బెదరి మారుమొగం పెట్టేవారు కొందరు; పొరపాటున ఆమె శరీరం తగులగా ఒడలిలో వణకు 
పుట్టి అణగి ఉండేవారు కొందరు; 'అమ్మో! ఈమె రాక్షసి” అని పొట్టబాదుకొని గుండెలదరి పోయేటట్టు భయపడేవారు 
కొందరు- ఈ విధంగా ఆ నగర (ప్రజలు హడలిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 1 రాజవీథిలో (ద్రౌపది దూరం నుండి దగ్గరౌతూ ఉండగా ఆయా దశలలో ఆయా సమీప (ప్రజలు ఏవిధంగా 
భయపడి స్పందించారో, |ప్రవర్తించారో చలనచిత్రంలోవలె ప్రదర్శించిన అందమైన పద్య మిది. కీచకోపకీచకుల వధ వృత్తాంతం, 
దానికి కారణమైన సైరంధ్రిని గురించిన వివరాలు (ప్రజలలో తెల్లవారేసరికే గుప్పుమన్నాయి. అందువలన ఆమెను గురించి 
అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. ఆమెను చూచి అనేక విధాలుగా భయాన్ని (ప్రదర్శించారు. (ద్రౌపది దూరంగా కనబడింది. 
'అదుగోరా! మనకీచకులను చంపిన మారి వస్తున్నది” అని అంటూ ఆసక్తిగా చూచారు. ఇది మొదటిదశ. (ద్రౌపది మరికొన్ని 
అడుగులు సమీపించింది. ఒకడు అట్లాగే ఆశ్చర్యంతో చూస్తూ నిలిచిపోగా “ఏమిరా, పొగరుపోతుగా ఉన్నావు? అలాగే చూస్తూ 
ఎదురుగా ఉంటే నీ పరువు కూడా మిగలదు” అంటూ మరొకడు తల పైకెత్తకుండా చాటున దాక్కొన్నాడు. ఇది రెండవ 
దశ. (ద్రౌపది మరికొంత దగ్గరగా వచ్చింది. అనుకోకుండా కొందరు చూచారు. అంత దగ్గరలో చూచేవారికి గుండెలు 
చెదిరిపోయాయి. అంతే, మొగం తప్పించి ప్రక్కకు పోయారు. ఇది మూడవ దశ. (ద్రౌపది ఎదురుపడింది. మాటా పలుకూ 
లేకుండా (ప్రక్క(త్రోవలు పట్టి దూరదూరంగా తొలగిపోవటం మొదలుపెట్టారు. ఇది నాలుగవ దశ. (ద్రౌపది శరీరం కొందరికి 
తగిలింది. ఇంకేముంది? మేను గజగజ వణకటంతో వారు కుదించుకొని కుప్పకూలిపోయారు. ఇది ఐదవ దశ. (ద్రౌపదిని 
సవివరంగా చూచారు. (చచ్చాం రా! బాబూ! అన్నట్లు) కడుపు మీద చరచుకొని 'ఓయమ్మో! రాక్షసి”! అని గుండె లవిసేటట్టుగా 
అరుస్తూ తల్లడిల్లిపోయారు. ఇది ఆరవ దశ. 2. ఈ పద్యంలోని దీనస్థితి దర్శనీయం. నగరవాసులు భయంతో వింత చేష్టలు 
చేస్తున్నారు. నిజానికి వారి పక్షాన అవి భయభావ వ్యంజకాలు. కాని, (ద్రౌపది అంత భయపడవలసిన వ్యక్తి కాదని పఠిత 
హృదయం చెప్పటంతో వారి చేష్టలన్నీ వికృతులుగా అనిపించి హాస్యాన్ని కలిగిస్తాయి. భయం పుట్టవలసిన చోట హస్యం 
కలగటం రసాభాసం కావాలి. కాని, ఇక్కడ భయంలో హస్యం లేదా (61౫ Humour) ధ్వనిమయం. (సంపా.) 
చ. పులి గనుగొన్న లేడులునుబోలె విభీతి. గలంగంబాఅ న 

న్నెలంతుక యంతరంగమున నిండిన హాస్యరసంబు మోముపై 

వెలి విరియంగనీక చని వేచి మహానసశాల వాకిటన్‌ 

నిలిచిన భీమసేను€ గని నెయ్య మెదం జిగురొత్తుచుండ(గన్‌. 38 
ప్రతిపదార్థం: పులిన్‌+*కనుంగొన్న లేడులును+పోలెన్‌= పులిని చూచిన లేళ్ళవలె; విభీతిన్‌+కలంగన్‌+పాణన్‌= భయంతో 
పరుగెత్తగా; ఆ+నెలతయక= ఆమె (ద్రౌపది); అంతరంగమునన్‌= మనస్సులో; హాస్యరసంబు= వికారాలవలన కలిగిన నవ్వుయొక్క 
అనుభవాన్ని; మోముపైన్‌= ముఖంమీద; వెలి విరియంగన్‌+-ఈక= బయటపడనీయకుండా; చని= వెళ్ళి; వేచి= కాచుకొని; 


మహా నసశాల వాకిటన్‌= వంట ఇంటి వాకిట; నిలిచిన భీమసేనున్‌+కని= నిలిచి ఉన్న భీముడిని చూచి; ఎదన్‌= మనస్సులో; 
నెయ్యము= స్నేహం, ఆత్మీయత; చిగురు+ఒత్తుచుండంగన్‌= మొలకెత్తుతూ ఉండగా (కలుగుతుండగా). 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 369 
తాత్సర్యం: పులిని చూచిన లేళ్ళవలె తనను చూచి భయంతో కలతపడి పరుగెత్తుతున్న విరటుడి పురప్రజలను 
చూచి (ద్రౌపది మనసులో పరిహాసం నిండుకొనగా అది వెలికి తెలియనీయకుండా వెళ్ళి, వంటింటి వాకిట కాచు 
కొని నిలుచున్న భీమసేనుడిని చూచి మనసులో (పేమ చిగురొత్తుతూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. పులిని చూచిన లేళ్ళవలె (ద్రౌపదిని చూచిన (ప్రజలను పోల్చటం వలన వారి భయవిహ్యలత్వం 
వ్యంగ్యం. (సం.పా) 


క తన యంతన యటువలుకుచు( । జను విధమున నతని దిక్కు చక్కని చూడ్కిం 
గను(గొనక ద్రుపదనృప నం । దన యిట్లను నిజ కృతార్దతం దెలుపుటకున్‌. 39 


ప్రతిపదార్థం: (ద్రుపదనృపనందన= (ద్రౌపది; తన+అంతన్‌+అ= తనలో తానే; అటు+పలుకుచున్‌= ఏదో గొణుగుతూ 
మాటాడుకొంటూ; చనువిధమునన్‌= పోతున్నట్లుగా; అతని దిక్కున్‌= భీముడి వైపు; చక్కని చూడ్కిన్‌+కను(గొనక= సూటిగా 
చూచే చూపుతో చూడక (సూటిగా చూడకుండా ప్రక్కకు చూస్తూ); నిజకృతార్థతన్‌+తెలుపుట కున్‌= తన ధన్యతను 
తెలియజేయటానికి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: (ద్రౌపది తన ధన్యతను (కృతార్గతాభావాన్ని) తెలపాలని భావించి అతడివైపు (భీమసేనుడి వైపు) 
సూటిగా చూడకుండా తనలో తాను ఏదో మాట్టాడుకొంటున్నట్టుగా అభినయిస్తూ ఇట్లా పలికింది. 


విశేషం: 1. ద్రౌపది మాన ప్రాణ సంరక్షకుడు భీముడు. అతడు తన కర్తవ్యాన్ని అద్భుతంగా, రహస్యంగా నిర్వహించి, ఏమీ 
తెలియని వాడివలె వంటిఇంటి వాకిట్లో నిలబడి భార్య యోగక్షేమాలు ఇంకా విచారిస్తున్నాడు. భద్రంగా ఇంటికి చేరుతున్న 
వైఖరిని గమనిస్తున్నాడు. ఆమె ఆవైపు వచ్చింది. అతడిని చూచింది. (ప్రేమతో, కృతజ్ఞతాభావంతో మనసు నిండిపోయింది. 
ఆ భావాలను బయటపడి చెప్పటానికి వీలు లేదు. అందువలన తనలో తాను ఏదో మాట్టాడుకొంటున్నట్టుగా అభినయిస్తూ, 
భీముడివైపు సూటిగా చూడకుండా మొగం (ప్రక్కకు పెట్టి తన మనోభావాలను పైకి చెప్పింది. చూచేవారికీ, వినేవారికీ ఎటువంటి 
అనుమానం కలుగకుండా వ్యవహరించే జా(గత్త ఆమెలో కనబడుతున్నది. 


2. ఇప్పుడు 'కృతజ్ఞత' చెప్పటం అనే అర్థంలో పూర్వం 'కృతార్థ్హతను ప్రకటించటం” అనేవారు. (సంపా.) 


తే. 'కీచకులదెసం బుట్టిన కిల్టిషంబు । పాచి నన్ను రక్షించిన పరమ ధర్మ 

రతికి గంధర్వ పతికి నిరంతరంబు । భక్తి యుక్తిమై. బ్రణమిల్లి బ్రదుకుదాన.” 40 
ప్రతిపదార్థం: కీచకుల దెసన్‌= కీచకుల వలన; పుట్టిన= కలిగిన; కిల్చిషంబు పాచి= ప్రమాదాన్ని తొలగించి; నన్ను రక్షించిన; 
పరమధర్మరతికిన్‌= ఉత్తమ ధర్మంలో ఆసక్తి కలవాడికి; గంధర్వపతికిన్‌= గంధర్వుడి రూపంలో ఉన్న భర్తకు (గంధర్వ (శ్రేష్టుడికి 
అని పైకి తోచే అర్థం); నిరంతరంబు= ఎల్లప్పుడు; భక్తియుక్తిమైన్‌= భక్తితో కూడుకొన్న భావంతో; ప్రణమిల్లి= నమస్కారం 
చేసి; (బ్రదుకుదానన్‌= (బ్రతుకుతాను (జీవితాంతం భక్తితో సేవిస్తూ ఉంటాను అని భావం). 
తాత్సర్యం: కీచకుల వలన కలిగిన ప్రమాదాన్ని తొలగించి నన్ను కాపాడిన పరమ ధర్మమూర్తికి గంధర్వపతికి 
(గంధర్వుడి రూపంలో ఉన్న నాథుడికి) జీవితాంతం సదా భక్తిభావంతో నమస్కరిస్తూ బ్రతుకుతాను. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: భీముడు చేసిన ఉపకారం ద్రౌపది మానాన్ని కాపాడి గౌరవాన్నిచ్చింది. ప్రాణాన్ని కాపాడి జీవితాన్ని ఇచ్చింది. ఇట్లా 
యోగక్షేమాల నిచ్చిన గంధర్వపతికి (గంధర్వరూపంలో ఉన్న నాథుడికి) జీవితాంతం భక్తితో సేవలు చేస్తూ బుణం 
తీర్చుకొంటాను అని ఆమె తనివితీర పలికి, తన మనసులోని మమకారాన్నీ, ప్రశంసాభావాన్నీ, భక్తిప్రవత్తులనూ ప్రదర్శించింది. 
ఈ మాటలు విన్న ప్రజలకు ఆమె గంధర్వపతితో చెప్పుకొంటున్నట్లుంటాయి. అన్యాపదేశంగా తన నుద్దేశించి చెప్పుతున్నదని 
భీముడు గ్రహించగలడు. పఠితలు రెండర్జాలనూ (గ్రహించి (ప్రమోదిస్తారు. (సంపా.) 


వ. అనిన విని యనిలనందనుండు నిగూఢవచన చాతుర్యధుర్యుండై యిట్లనియె. 41 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని ఆమె చెప్పగా విని; అనిలనందనుండు= వాయుదేవుడి పుత్రుడైన భీమసేనుడు; నిగూఢ 
వచన చాతుర్య ధుర్యుండు+ఐ= రహస్యమైన మాట నేర్పు భావాన్ని వహించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (ద్రౌపది మాటలు విని ఎదుటివారికి తెలియకుండా రహస్యంగా మాట్లాడే నేర్పుతో భీముడు ఇట్టా 
అన్నాడు. 

నిశేషం: భీముడు గూఢోక్తి చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. పైకి సాధారణ సంభాషణగా తోస్తూ నిర్దిష్ట వ్యక్తికి ఉద్దిష్టమైన 
అర్థం తోచేటట్టు మాట్లాడటం గూఢోక్తి. (సంపా.) 


చ. _ “అతివ! యపాయముం బొరయు నప్పుడు గావక తక్కెనేని నా 
పతి పతియే? తలంప మగ పాడియె? లోకము పాడియే? భవ 
త్పతు లిటు లాచరించుట గదా భవదీయ మనోనువర్తన 
స్థితి కుచితంబు; వారల నుతింప(గ నేల నిసర్గవృత్తులన్‌?' 42 


ప్రతిపదార్థం: అతివ!= ఇంతీ!; అపాయమున్‌+పారయు+అప్పుడు= ప్రమాదం కలిగేటప్పుడు; కావక తక్కెన్‌+ఏనిన్‌= కాపాడక 
వెనుకంజ వేస్తే ఆ పతి పతియే?= ఆ మగడు మగడేనా? (కాదని భావం); తలంపన్‌= ఆలోచించగా; మగపాడియె?= అది 
పౌరుషమా?; లోకము పాడియే= (అది) లోకధర్మమా?; భవత్‌+పతులు= నీ భర్తలు; ఇటులు+ఆచరించుటగదా!= ఇట్టా 
చేయటమే కదా!; భవదీయ మనస్‌(:)+అనువర్తన స్థితికిన్‌= నీ మనసునకు అనుగుణంగా నడచుకొనటానికి; ఉచితంబు= 
తగిన తీరు; నిసర్గ వృత్తులన్‌= సహజమైన నడవడి గల వారైన; వారలన్‌= ఆ భర్తలను; నుతింపంగన్‌+ఏల?= (కాబట్టి 
ప్రత్యేకంగా వారిని) పొగడటం ఎందుకు? 


తాత్సర్యం: “ఇల్లాలు అపాయంలో చిక్కుకొన్నప్పుడు ఆదుకొనకుండా ఉండే మగడు మగ డనిపించుకొంటాడా? 
(కాదని భావం). ఆలోచిస్తే అది పౌరుషమేనా? లోకధర్మమేనా? (కాదని భావం). కాబట్టి నీ భర్తలు ఇట్లా చేయటం 
నీ మనోభీష్టానికి అనుగుణంగా నడుచుకొనటమే కదా! అది వారి కర్తవ్యం. వారు చేయవలసిన పని చేసి తమ సహజ 
ప్రవర్తనను ప్రదర్శించారు. దీనికి వారిని ఇంతగా పొగడటం ఎందుకు?” 


విశేషం: 1. భారతదేశంలో భార్యాభర్తల మధ్య ఉండే నైతిక సంబంధాన్ని తెలియచెప్పే ఒక రుచిరార్థ్ర సూక్తి ఇది. భరించేవాడు 
భర్త అని సంప్రదాయం. భార్యను రక్షించుకొనటం యజమానుడి ధర్మం, మానవధర్మం, వీరధర్మం, లోకధర్మం. భార్య 
ప్రమాదంలోపడితే గృహస్థుల ధర్మమే ఆపదలో చిక్కుకొన్నట్టు. ఆమెను ఏవిధంగానైనా రక్షించాలి. అది ఆత్మోద్దరణమే 
జౌతుంది. ఈ తత్తంతెలిసి భార్యను ఆపదలో నుండి రక్షించినవాడు భర్త అనే పదానికి అర్హుడౌతాడనీ, లేకపోతే కాడనీ 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 371 
మొదట అన్నాడు భీముడు. ఆతరువాత అది మగవాడుగా చేయవలసిన ధర్మం (పురుష ధర్మం); సాటి మనిషిగా 
చేయవలసిన ధర్మం (మానవధర్శ్మం, లోకధర్మం) అని పేర్కొన్నాడు. ఇన్ని రకాలుగా బాధ్యులైన భర్తలకు భార్యలను రక్షించే 
పనులు అవశ్యకర్తవ్యాలౌతాయే కాని, లోకోద్దరణకు చేసే పనులు కావు. కాబట్టి వారిని ప్రత్యేకంగా 'ప్రశంసించవలసిన 
అవసరంలేదని భీముడు పలికాడు. ఇది సాధారణంగా ఎవరు విన్నా అనుమానం కలగని మాటల తీరు. 


2. భీముడు కీచక వధ చేయటం ద్రౌపది మానప్రాణసంరక్షణం చేసి, ఆమె మనసును కుదుటపరిచి రంజింప 
చేయటానికే అని గూఢంగా చెప్పటం ఇందులోని అంతరార్థం. అది అతడికి సహజంగా ఉన్న కర్తవ్యమని కూడా చెప్పటం 
విశేషం. ప్రత్యేకంగా తనను పొగడవద్దని వారించటం అతడి ధీరోదాత్త లక్షణం. అట్లా బహిర్గతంగా ప్రశంసలు చేస్తే వినేవారికి 
అనుమానం రావచ్చుననీ, అది అజ్ఞాతవాస(వ్రతానికి భంగం కలిగించవచ్చుననీ గూఢమైన హెచ్చరిక! 


3. భార్య అన్యాపదేశంగా మాట్లాడింది. భర్త గూఢంగా సమాధానం చెప్పాడు. ఆమె గంధర్వుల మీద పెట్టి ఏమైనా 
మాట్లాడే అవకాశం ఉన్నది. మరి భీముడి కా అవకాశం లేదు. అందువలన గూఢోక్తి అతడికి శరణ్యమైపోయింది. సతీ పతుల 
మాటలు ఒకరికొకరికి దీటుగా ఉన్నట్లు చిత్రించటం తిక్కన నేర్పరితనం. 


4. ఆ పతి పతియే ఒకే మాట (పతి) ద్విరుక్తమైనా, తాత్పర్య భేదం ఉంటే అది లాటానుప్రాస మనబడుతుంది. 
ఇక్కడ రెండవ పతికి విశిష్టుడైన పతి అని తాత్సర్యం. (సంపా.) 
ద్రౌపది యర్జునునితో సల్హాసంబు సేయుట (సం. 4-23-17) 
తే, ఇట్లు దమ్ము నిరూపింప నితర జనము । లకు నశక్యంబుగాంగ సల్లాపరసము 
ననుభవించుచు నల్లనల్లన లతాంగి । యరిగె నర్తన మండపోపాంతమునకు. 43 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమ్మున్‌= తమను (అనగా పాండవులను); నిరూపింపన్‌= గుర్తించటానికి; ఇతర 
జనములకున్‌= పెరవారికి; అశక్యంబు కాంగన్‌= సాధ్యం కానట్టు; సల్హాపరసమున్‌= మాటల మాధుర్యాన్ని; అనుభవించుచున్‌= 
పొందుతూ; అల్లనన్‌+అల్లనన్‌= నెమ్మదినెమ్మదిగా; లతా+అంగి= తీగవలె సన్నని శరీరంగల సుందరాంగి (సైరంధ్రి; నర్తన 
మండప+ఉపాంతమునకున్‌= నాట్యశాలవద్దకు; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: ఈ విధంగా తమ రహస్యం బయల్పడకుండా ఇతరులు గుర్తించటానికి సాధ్యం కాకుండా మాటాడే 
మాటల మాధుర్యాన్ని ఆనందంతో అనుభవిస్తూ (సైరంధ్రి) నర్తనశాల వద్దకు వెళ్ళింది. 


వ. చని విరాట కన్యకల యాట. జూచు చందంబున నందు బురందరనందనుం గనుంగొను నప్పాంచాలి 
నాలోకించి, యతండునుం దారును దదభిముఖంబుగా వచ్చి యక్కన్నియ లిట్లనిరి. 44 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; విరాట కన్యకల ఆటన్‌+చూచు చందంబునన్‌= విరటుని కూతురుల నాట్యం చూచే విధంగా 
(చూచే మిషతో); అందున్‌= ఆ చోట; పురందరనందనున్‌+కనుంగొను+ఆ+పాంచాలిని= అర్జునుడిని చూస్తూ ఉన్న ఆ 
ద్రౌపదిని; ఆలోకించి= చూచి; అతండును= అర్జునుడూ; తారును= తామును (విరటుడి కన్యలును); తద్‌+అభిముఖంబుగన్‌ 
వచ్చి= ఆమె కెదురుగా వచ్చి; ఆ+కన్నియలు= ఆ కన్యలు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: ఆ విధంగా వెళ్ళి నర్తనశాలలో విరాటుడి కన్యల ఆట చూచే నెపంతో అర్జునుడిని చూస్తున్న పాంచాలిని 
చూచి, ఆ కన్యలు అర్జునుడితో కలిసి ఆమె కెదురుగా వచ్చి ఇట్టా అన్నారు. 
జ ౧ 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ.  'కీచకకోటిచేత నొక కీడును బొందక వచ్చితమ్మ? ని 
న్వేచిన దుర్మదుండు జమునిం గొలువం జనెనమ్మ? యంత. బో 
కేచిన సూతు లీయొడలి కింత యపాయ మొనర్హురమ్మ? వే 
కాచి విరోధులం దునుమంగా నిటు ముట్టుదురమ్మ నీ పతుల్‌?” 45 


ప్రతిపదార్థం: కీచక కోటిచేతన్‌= కీచకుల సమూహం వలన; ఒక కీడును పొందక= ఒక (ప్రమాదం కూడా లేకుండా; 
వచ్చితి(వి)+అమ్మ?= వచ్చినావా తల్లీ]; నిన్‌+వేచిన= నిన్ను బాధపెట్టిన; దుర్మదుండు= దురహంకారి అయిన కీచకుడు; 
జమునిన్‌+కొలువన్‌+చనెనమ్మ?= యముడిని సేవించటానికి (యమలోకానికి) వెళ్ళాడా? (చనిపోయాడా అని భావం); 
అంతన్‌+పోక= అంతటితో ఆగకుండా, ఆ తరువాత; ఏచిన సూతులు= విజృంభించిన ఉపకీచకులు; ఈ+జఒడలికిన్‌= (ఇంత 
సుకుమారమైన) నీ శరీరానికి; ఇంత+అపాయము= ఇంతటి (సహించరాని) కీడును; ఒనర్తురు+అమ్మ?= చేస్తారా?) నీ 
పతుల్‌= నీ భర్తలు; వేకాచి= వెంటనే కాపాడి; తునుమ.గాన్‌= చంపటం కొరకు; ఇటు ముట్టుదురమ్మ?= ఈ విధంగా (ఇంత 
అద్భుతంగా) వారిని ముట్టడిస్తారా? 


తాత్సర్యం: “కీచకుల సమూహం వలన ఏ కీడూ పొందకుండా తిరిగి వచ్చావా తల్లీ! నిన్నావిధంగా బాధించిన ఆ 
దురహంకారి అయిన కీచకుడు యమలోకానికి చేరాడా? అంతటితో ఆగక ఉపకీచకులందరూ కలిసి సుకుమారమైన 
ఇటువంటి నీ శరీరానికి అంతటి దారుణమైన అపాయాన్ని కలిగించటానికి చూస్తారా? నీ భర్తలు వెంటనే 
శత్రువులను (క్రమ్ముకొని చంపి ఇంత త్వరగా నిన్ను రక్షించుకొంటారా?” 


విశేషం: 1. ఇది ఆశ్చర్యమనే భావాన్ని అచ్చంగా ఆవిష్కరించిన పద్యం. అంతఃపురకన్యలకు అప్పటికే అన్ని విషయాలు 
తెలిసిపోయాయి. రాత్రి నర్తనశాలలో అంత గొడవ జరిగినా సూర్యోదయానికల్లా మరల నాట్యాభ్యాస కార్యక్రమాలు మొదలయ్యాయి. 
కవి చెప్పినట్టు సూర్యోదయానికే ప్రకృతి అంతా ప్రసన్నమయిపోయింది. కీచకుల బారినపడిన వనిత క్షేమంగా తిరిగి వస్తుందనే 
నమ్మకం ఎవవరికీ లేదు. అట్టాగే ఆ కన్యలూ అనుకొన్నారు. కాని, సైరంధ్రి బయటపడి వచ్చింది. అదీ ఆశ్యర్యం, వారు 
వార్తలు విన్న (క్రమం తోచేటట్టు తిక్కన ప్రశ్నల క్రమం అమర్చటం పద్యరచనా శిల్పం. దీనిని తరువాతి వచనంలో తిక్కన 
సూచించాడు. మొదట విన్న వార్త కీచకులందరూ సైరంధ్రి కారణంగా సామూహిక మరణం చెందారు అని. దానిమీద మొదటి 
ప్రశ వేశారు. ఆ తరువాత సింహబలుడి చావునూ, ఆ తరువాత ఉపకీచకుల చావునూ వివరంగా విన్నారు. రెండు ప్రశ్నలూ 
ఆ వరుసలోనే వేశారు. చివరకు గంధర్వపతులు (ప్రదర్శించిన అద్భుత పరాక్రమాన్ని గురించీ, భార్యను రక్షించుకొన్న 
విధానాన్ని గురించీ విన్నారు. ఆ విషయమే అడిగారు. విశేష మేమంటే, ఈ (ప్రశ్నలు విషయం తెలిసి, జరిగినదానికి 
ఆశ్చర్యపడుతూ అడిగిన ప్రశ్షలేకాని, వాటిని వివరించుమని అడిగినవి కావు. ఆ వీథిలో భయపడి దూరంగా పరుగెత్తిన నగర 
ప్రజలనూ చూచాం. నాట్యశాలలో దగ్గరికి వచ్చి, అప్యాయంగా గుమిగూడి గౌరవంగా ప్రశ్నలు వేస్తున్న రాచకన్నెలనూ 
చూస్తున్నాం. సమతౌల్యాన్ని దర్శిస్తున్నాం. పద్యరచనలోని సమత అనే గుణం సందర్భశుద్దిని పోషిస్తున్నది. 

2. 'వచ్చితమ్మ, జనెనమ్మ, ఒనర్హు రమ్మ, ముట్టుదురమ్మ'- వీటిలోని “అమ్మ మాతృవాచకం కాదు. సూ. తద్దర్మ 
భూత (క్రియ లార్యార్థ పరకంబులయి (ప్రశ్నార్హకంబు లగు, (ప్రౌడ, (క్రియ). వచ్చితమ్మ - వచ్చితి(ఏ)+అమ్మ= వచ్చితి(వి) 
భూత (క్రియ. దీనికి “అమ్మ” పరముకాంా (ప్రశ్నార్థకమైనది. వచ్చితమ్మ - వచ్చావా? అని అర్థం. (సంపా.) 


వ. అని తారు మున్నువిన్న కీచక వృత్తాంతంబున కనుగుణంబుగా నుపచారంబులు పలుకుచుండ నా బృహన్నల 
సైరంద్రి కిట్లనియె. 46 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 373 
ప్రతిపదార్థం: అని= అంటూ; తారు= తాము; మున్ను విన్న= ఇది వరకు విన్నట్టి; కీచక వృత్తాంతంబునకున్‌= కీచకుల 
కథకు; అనుగుణంబు+కాన్‌= తగినట్టుగా; ఉపచారంబులు= ఓదార్పు మాటలు; పలుకుచున్‌+ఉండన్‌= మాటాడుతుండగా; 
ఆ బృహన్నల; సైరంధ్రికిన్‌-ఇట్టు+అనియెన్‌= సైరంధ్రితో ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ కన్యలు తాము విన్న కీచకుల వృత్తాంతానికి తగినట్టు సైరంధ్రికి ఓదార్పు మాటలు చెప్పుతూండగా 
బృహన్నల సైరం(ధ్రితో ఇట్లా అన్నాడు. 
క. “ఆ పాపాత్ముల నీచ । వ్యాపార క్రమము, వార లందటు మృత్యు 

ప్రాపితులైన తెటింగును। నీ పలుకుల నెజటుం/గవలయు నెల(తుక చెపుమా!' 47 
ప్రతిపదార్థం: నెలంతుక!= ఓ వనితా!; ఆ పాప+ఆత్ముల= ఆ దుర్మార్గుల; వ్యాపార (క్రమము= చేష్టల వరుస; వారలు+అందయున్‌= 


వారందరూ; మృత్యుప్రాపితులు+ఐన తెణంగును= మృత్యువును పొందించబడిన పద్దతియు; నీ పలుకులన్‌= నీ మాటల 
వలన; ఎజుం/గవలయున్‌= తెలిసికొనవలెను; చెపుమా!= చెప్పవలయును సుమా! 


తాత్సర్యం: ఆ దుర్మార్గుల చేష్టలను, వరుసగా వారందరూ చంపబడిన తీరునూ నీ నోట విని తెలిసి 
కొనగోరుతున్నాను. నీ వా వివరాలు చెప్పుతావా? 


విశేషం: కీచకోపకీచకుల సంహారం కొన్ని క్షణాల (క్రితమే జరిగింది. లోకానికి వార్తలు తెలిసాయి కాని, వివరాలు తెలియవు. 
అందుకు ఆర్జునుడు ఆమెనే స్వయంగా ఆడిగాడు. ఇదివరలో భీముడు కూడా అట్లాగే అడిగాడు. ఈ ప్రశ్న వినగానే 
శ్రోతలకు మరొక అంశం స్ఫురిస్తుంది. (ద్రౌపది తన కథను మిగిలిన భర్తలకు కూడా చెప్పుకొందామని బయలుదేరిన 
ట్లనిపిస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని మానుమని భీముడు సూచించాడు. మరి శ్మశానం నుండి అంతఃపురానికి చేరవలసిన 
ద్రౌపది నర్తనశాలకు ఎందుకు వచ్చినట్టు? నిన్నటి రాత్రి సంకేతస్టలాన్ని ఆ ఉదయం సంతోషస్తలంగా పునర్దర్శించి 

౧ థ య ౧ 
పోవటానికా? తిక్కన ఆ సంగతిని కప్పిపుచ్చి కళాళిల్సాన్ని (ప్రదర్శించాడు. (సంపా.) 


వ. అనిన విని సైరంధ్రి సాభిప్రాయంబుగా బృహన్నల కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విన్నదై; సైరంధ్రి; స+అభిప్రాయంబుగాన్‌= అభిప్రాయ గర్భితంగా; బృహన్నలకున్‌= 
బృహన్నలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అనగా విని సైరంధ్రి సాభిప్రాయంగా బృహన్నలతో ఇట్లా అన్నది. 
విశేషం: సాభిప్రాయంగా మాట్లాడటమంటే మాటలలో మనసులోని మర్మాన్ని పొదివి గోప్యంగా చెప్పటం. (సంపా.) 


తే. 'కన్నియల కాట గటిపుచు నున్న నీకు । నకట! సైరంధ్రి యిప్పు దేమయ్యెనేని 
భేద మెద నించుకయు లేమింగాదె సస్మి। తాననంబుతో నన్నిటు లడుగుటెల్ల.' 49 
ప్రతిపదార్థం: కన్నియలకున్‌= కన్యలకు; ఆట+కణిపుచున్‌= నాట్యాలు నేర్పుతూ; ఉన్న నీకున్‌= ఉన్నటువంటి నీకు; అకట!= 


అయ్యో!; సైరంధ్రి, ఇప్పుడు+ఏమి+అయ్యెన్‌+ఏనిన్‌= సైరంధ్రి ఇపు డేమైపోయినా; ఖేదము= దుఃఖం; ఎదన్‌= మనసులో; 
ఇంచుకయున్‌= ఒకింత అయినా; లేమిన్‌+కాదె= లేనందువలన కదా; సస్మిత+ఆననంబుతోన్‌= చిరునవ్వుతో కూడిన 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 
మొగంతో; నన్నున్‌= నన్ను; ఇటులు+అడుగుట+ఎల్లన్‌= ఈ విధంగా అడగటమంతా (అని వ్యంగ్యంగా సైరంధ్రి అర్జునుడితో 
అన్నది). 


తాత్సర్యం: 'కన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడిపే నీకు సైరంధ్రి యేమైపోయినా చీమకుట్టినంత బాధ కూడా 
లేకపోబట్టే కదా ఇట్లా నవ్వుమొగంతో విషయాలన్నీ నన్నడుగుతున్నావు. అయ్యో! ఏమనాలి నిన్ను? 


విశేషం: బృహన్నల పరంగా ఒక అర్థం అర్జునుడిపరంగా మరొక అర్ధం స్ఫురిస్తూనే, అందులో ద్రౌపది మనోగతమైన ఒక 
అభిప్రాయం తొంగి చూస్తూ ఉండటం ఈ పద్య రచనలోని శిల్పం. రసధ్వనికి రమణీయోదాహరణం! (1) బృహన్నలపరంగా 
తోచే భావం- “నీవు బృహన్నలవు. కన్నెలకు ఆటపాటలు చెప్పటం తప్ప నీకు ప్రపంచం పట్టుతుందా? సైరంధ్రి ఏమైపోతే 
ఏం? నీ కేమి దిగులు? నే నే మౌతానని? నీ కెవ్వరి కష్టసుఖాలూ పట్టవు. అందుకే నవ్వుతూ నన్నిట్లా అడుగుతున్నావు. 
అయ్యో! ని న్నేమనేది?-అని అధిక్షేపంగా పలికినట్లు స్ఫురిస్తుంది. (2) అర్జునపరంగా తోచేభావం- ఎంత ఆశ్చర్యం! కన్యలకు 
ఆటపాటలు నేర్పుతూ ఉన్నావు నిశ్చింతగా. సైరంధ్రిగా ఉన్న నాకు ఏమైతే ఏమయిందిలే? ఇప్పుడు అంతా కుదుటపడిందని 
మనసులో దిగులు ఆవంత కూడా లేకుండా ఉన్నావు. అందుకే నవ్వుతూ తీరికగా అన్ని విషయాలూ చెప్పుమని తేరగా 
అడుగుతున్నావు. ఇప్పుడు దిగులు పడేది ఏమీ లేదు కాబట్టి నీవు నవ్వుతూనే ఉండుము. కన్యలకు నాట్యాలు నేర్పుతూనే 
నిశ్చింతగా ఉండుము. ఇంతకంటె నే నేమి చెప్పాలి?” అని వ్యంగ్యోక్తిగా పలికినట్టు స్ఫురిస్తుంది. 


3. ద్రౌపది మనసులోని మాట; “దురదృష్టవశాత్తూ జగదేకవీరుడైన అర్జునుడు పేడివాడై కన్యాజనుల నడుమ 
ఉండిపోయాడు. ఆ మాట అనుకొంటేనే విచారం వేస్తుంది. సైరంధిగా ఉన్న నాకు ఏ కష్టం వచ్చినా అర్జునుడికి ఏర్పడిన 
ఈ అనుపపత్తి జ్ఞాపకానికి వచ్చి నన్ను బాధించేది. కాని, ఇప్పుడు ఆ బాధ ఆవంత కూడా లేదు. ఆ లోపాన్ని భీమసేనుడు 
తీర్చాడు. అన్నదమ్ములలో ఎవరు నన్ను కాపాడినా అందరూ ఆనందిస్తారు. తామే ఆ పని చేసినట్టు మురిసిపోతారు. అందుకే 
అర్జునుడు నగుమోముతో నాతో మాట్లాడుతూ విశేషాలన్నీ వినాలని కోరుకొంటున్నాడు. పాపం! నా మీద ఎంత ప్రేమ! అని 
నర్మోక్తిగా పలికినట్టు తోస్తుంది. (సంపా.) 


వ. అనిన బృహన్నల యిట్లనియె. 50 
తాత్పర్యం: ఆమె మాటలు విని బృహన్నల ఇట్లా బదులు పలికాడు. 


క. “నీ వలుగులం బడుటకు దుః । ఖా వేశము నొందెనే నిరర్ధక మగు ని 
య్యేవపుం బుట్టువు పుట్టిన । నా వగ పెవ్వరికి నెక్కునలినదళాక్షీ! 51 


ప్రతిపదార్థం: నలినదళ+లఅక్షీ!:= తామర రేకుల వంటి కన్నులు కలదానా! నీవు+అలుగులన్‌+పడుటకున్‌= నీవు చీకాకులో 
చిక్కుకొన్నందుకు; దుఃఖ+ఆవేశమున్‌= దుఃఖముతో కూడిన ఉద్వేగాన్ని; ఒందెన్‌+ఏన్‌= పొందినప్పటికీ; నిరర్థకము+అగున్‌= 
పనికిరానిది జౌతుంది; ఈ ఏవము+పుట్టువు+పుట్టిన= ఈ అసహ్యకరమైన సేడి రూపాన్ని (పుట్టుకను) పొందిన; నా వగపు= 
నా దుఃఖం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికి; ఎక్కున్‌?= పట్టుతుంది? 


తాత్సర్యం: 'పద్మదళాకీ! నీవు చీకాకులలో చిక్కుకొన్నావని తెలిసి దుఃఖావేశాన్ని పొందినా ప్రయోజనం లేని ఈ 
పనికిమాలిన పుట్టుక పుట్టినందుకు నేను మనసులో పడే వేదన ఎవరికి పట్టుతుంది? 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 375 
విశేషం: ద్రౌపది సాభిప్రాయంగా మాట్లాడితే, అర్జునుడు 'గుప్త సాభిజ్ఞానంగా' (చూడు 53వ వచనం) పలుకుతున్నాడు. పైకి 
కనబడే అర్థం కంటే వక్త చెప్పదలచుకొన్న రహస్య సందేశం సంకేతంగా సాగే సంభాషణ గుప్తసాభిజ్ఞాన సంభాషణ. ఈ 
పద్యంలో దానిని వివేచించటం కవితాశిల్ప సమీక్ష. (1) పైకి తోచే భావం- బృహన్నలపరంగా- "సైరంధ్రీ! నే నెప్పుడూ కన్యలకు 
ఆటపాటలు నేర్పటంతోనే ప్రొద్దులు పుచ్చుతానన్నావు నిజమే. నేను పుట్టిన పేడి పుట్టుక అటువంటిది. ఎవరూ నన్ను 
పిలువరు, గౌరవించరు. నేను స్త్రీగా పరిగణింపబడతాను కాబట్టి యుద్దాదులకు పనికిరాను. అందువలన తగుదునమ్మా అని 
నీకు కలిగిన కష్టాలను గట్టెక్కించటానికి వచ్చే వీలు లేదు. అది నా దురదృష్టం. నీ కెంత సహాయపడాలని లోన ఉన్నా, నా 
అసమర్థత నన్ను నాట్యశాలలోనే కట్టి పడ వేస్తున్నది. నా మనసులోని ఈ బాధ ఎవరికి పట్టింది? నీవుకూడా ఆ విషయం 
పట్టించుకొనక అధిక్షేపిస్తున్నావు. నే నేమి చేసేది?” అని తన పేడితనాన్ని నిందించుకొంటూ సైరం(్రిపట్ల సానుభూతి 
ప్రకటించినట్లు మాట్లాడాడు. 


(2) అర్జునపరంగా - “ద్రౌపదీ నీవు కష్టాలు పడుతుంటే నాకు దుఃఖావేశం కలుగుతుంది. కాని, శత్రువుల మీద 
ప్రతీకారం తీసికొనటానికి నా ఆకారం అడ్డం వస్తుంది. నా ప్రయత్నం ఈ అజ్ఞాతవాసంలో నిరర్ధకం. ఈ పేడి రూపంతో 
మెలసినందుకు లోలోన కుములుతూ, ఆ బాధ మరచిపోవటానికి నర్తనశాలలోనే కాలం గడుపుతూ ఉంటాను. నేను సదా 
మనసులో పడే ఈ మూగబాధ ఎవరికి పట్టింది? నీకూ పట్టినట్టు లేదు. నా నవ్వు వెనుక ఎంత దిగులుందో, అయినా దానిని 
బైటపెట్టకుండా ఎట్టా నవ్వుతూ తిరుగుతున్నానో నీవూ (గ్రహించినట్టు లేదు' అని (ద్రౌపది చేసిన అధిక్షేపానికి బదులుగా 
లలితమైన అధిక్షేపంతో సమాధానం చెప్పాడు. 


(3) అర్జునుడి మనసులోని బాధ- ఊర్వశి శాపం వలన కలిగిన నపుంసకత్వం సంవత్సరం ముగిస్తే కాని వీడదు. 
ధర్మజాదుల వేషాలు మారాయికాని శరీర స్వభావాలు, బలపరా(క్రమాదులు మారలేదు. అర్జునుడి స్థితివేరు. అందువలన పేడి 
రూపంలో అతడు పౌరుష కార్యాలను నిర్వహించలేడు. ఈ లోపం వలన ద్రౌపదికి తగిన రక్షను కలిగించలేకపోయినందుకు 
అర్జునుడు మనసులో కుమిలిపోతూ ఉంటాడు. దానిని గుప్తంగా తన మాటలలో పొదివి చెప్పాడు. (ద్రౌపది మాటలలోని 
మొదటి భాగానికి సమాధానం చెప్పి, రెండవ భాగానికి రాబోయే పద్యంలో అర్జునుడు చెప్పబోతున్నాడు. (సంపా.) 


క. నీతోడి పరిచయము లే । దే? తలపోయంగ ననింద్య వెందును; నీ వి 
ట్లాతుర వగుటకు నా మది। నే తాపము లేదు? నైజ మెటు(గవు కంటే!” 52 


ప్రతిపదార్థం: నీతోడి పరిచయము లేదే?= నీతో పరిచయము నాకు లేదా? తలపోయంగన్‌= యోచించగా; ఎందున్‌= ఎక్కడ 
చూచినా; నీవు అనింద్యవు= నీవు దోషం లేనిదానవు; ఇట్టు= ఈ తీరున; ఆతురవు+అగుటకున్‌= బాధపడటానికి; నా మదిన్‌= 
నా మనసులో; ఏ తాపము లేదు?= ఎటువంటి బాధ లేకున్నది? (అనగా బాధ ఉన్నది); నైజము+ఎణు(గవు= నిజం 
తెలియలేవు; కంటే= గుర్తించావా? (అనగా గుర్తింపలేకున్నావని భావం). 


తాత్సర్యం: నీతో (నాకు) పరిచయం లేదా? యోచించగా నీవెట్టి దోషం లేనిదానవు; ఇట్టా నీవు బాధపడుతున్నందుకు 
నా మనసులో బాధ లేదనుకొన్నావా? నీవు నిజాన్ని గుర్తించటం లేదు.” 


విశేషం: ఈ పద్యంలో కాకువు వలన గుప్తసాభిజ్ఞానార్థాన్ని తిక్కన సాధించటం విశేషం. 

(1) బృహన్నలపరంగా: 'ఓ సైరంధ్రీ! నీతో నాకు పరిచయం లేదు. అందువలననే నీ గురించి అంతగా ఆలోచించను 
(పట్టించుకోను). అయినా నీవు ఏతప్ప్ఫూ చేయనిదానివి. అందువలన నీవు పరిస్థితుల ప్రభావం వలన ఎన్ని తిప్పలు పడుతున్నా 
నాకు పరితాపం కలగదు. ఈ సత్యం నీవు తెలియకుండా మాట్లాడుతున్నావు సుమా!” ఇది లౌకికోక్తి 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


(2) అర్జునపరంగా- ఓ (ద్రౌపదీ! నాకు నీతో పరిచయం ఇప్పటిదా? ఎన్ని విధాల ఆలోచించినా నీవు నిందించదగినదానివి 
కావు. అందువలన నీవు ఈ విధంగా బాధలు పడుతుంటే నా మనస్సు ఎన్ని రకాల బాధల ననుభవించటం లేదు? అయినా 
ఈ వాస్తవాన్ని నీవు గుర్తించవు గదా! ఇది లలితమైన అధిక్షేపోక్తి 


(3) మనసులోని మాట: నీతో నా కున్న దీర్షకాల పరిచయం వలన నీ కెన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు 
అనింద్యవుగా నీవు బయటపడతావని తెలుసు. నీవు ఎన్ని రకాల బాధలు పడితే నేనూ అన్ని రకాలుగా మనసులో వేదన 
పడతాను. నీమీద ఉన్న నా పేమ అటువంటిది. ఇది సహజం. తెచ్చిపెట్టుకొన్నది కాదు.” ఇది గూఢాభిజ్ఞానోక్తి (ద్రౌపది 
మాటలకు దీటైన సమాధానం చెప్పాడు. అర్జునుడు. (సంపా.) 


వ. అని తాను నిజసహోదరుల యట్లపోలె వేషాంతరంబు దాల్చిన యంతియకాక యూర్వశి యిచ్చిన శాపం 
బనుభవించుటకు శరీరాంతర పరిగ్రహంబు చేయుటం జేసి రిపుమర్దనంబు తనకు వెరవు గాకునికి 
గుప్తసాభిజ్ఞానంబుగాం దెలిపిన బలసూదనసూను పలుకులు విని పాంచాలి యంతస్పిత కమనీయ కపోల 
యగుచు నిట్లనియె. 53 


ప్రతిపదార్థం: అని= అంటూ; తాను; నిజ సహోదరుల+అట్టపోలెన్‌= తన సోదరుల వలె; వేష+అంతరంబున్‌= మారువేషాలను; 
తాల్సిన+అంతియకాక= తాల్చినంతమా(త్రమే కాకుండా; ఊర్వశి+ఇచ్చిన శాపంబు+అనుభవించుటకున్‌= ఊర్వశి ఇచ్చిన 
శాపాన్ని అనుభవించటానికై; శరీర+అంతర పరిగ్రహంబు చేయుటన్‌+చేసి= రూపాంతరాన్ని స్వీకరించటం వలన (అనగా 
పేడిరూపాన్ని పొందటం చేత); రిపుమర్దనంబు= శత్రుసంహారం; తనకున్‌; వెరవు+కాక+ఉనికిన్‌= తగిన పద్దతి కాకపోవటం 
చేత; గుప్త స+అభిజ్ఞానంబుగాన్‌= రహస్యంగా చెప్పబడిన సంకేతంతో కూడుకొన్నదిగా; తెలిపినన్‌= తెలుపగా; బలసూదనసూను 
పలుకులు విని= ఇంద్రసుతుడైన అర్జునుడి మాటలు విని; పాంచాలి= (ద్రౌపది(సైరం(ధ్రి); అంతస్‌+స్మిత= పైకి కనపడని 
ముసిముసినవ్వుతో; కమనీయ కపోల+అగుచున్‌= చూడముచ్చటయిన చెక్కిళ్ళు కలది జౌతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నది. 


తాత్పర్యం: అర్జునుడు తన తోబుట్టువుల మాదిరిగా మారువేషం మాత్రమే కాకుండా ఊర్వశీ శాపం వలన మారు 
శరీరాన్ని పొందినందున (పురుషుడు పేడివాడిగా మారటం వలన) శత్రువులను చంపటం పరిపాటి కాదని గోప్యంగా 
తన మనోగతాన్ని సాంకేతికంగా తెలుపగా అతడి మాటలకు లోనవ్వులతో వెలుగొందే చెక్కిళ్ళతో (ద్రౌపది ఇట్లా 
పలికింది. 


ఆ. 'అట్లకాక యింత యననేల? నీ మది । తెజంగు. గొంత యేను నెజటుంగకున్న 
దానంగాను; నగరం దగవుమై నీవు వ । రించుటయ కరంబు ప్రియము నాకు. 54 
ప్రతిపదార్థం: అట్టకాక= అది సరే!; ఇంత+అనన్‌+ఏల?= ఇంతగా చెప్పటం ఎందుకు?; నీ మది తెజంగున్‌= నీ మనస్తత్వం; 


కొంత= కొద్దిగా; ఏనున్‌= నేనునూ; ఎణుగక+ఉన్నదానన్‌+కాను= తెలియని దానను గాను; నగరన్‌= నగరిలో; తగవుమైన్‌= 
ఉచితరీతిలో (బృహన్నలా స్థితికి తగిన విధంగా); నీవు వర్తించుట+అ= నీవు మసలటమే; నాకు; కరంబు ప్రియము= మిక్కిలి 


ఇష్టం. 


తాత్సర్యం: 'అది సరే, నీ గురించి ఇంతగా చెప్పటం ఎందుకు? నీ మనసు నాకు తెలియదా? నగరిలో (అంతః 
పురంలో) సముచితంగా నీవు నడచుకొనటమే. నాకు చాలా ఇష్టం. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 377 
విశేషం: ద్రౌపది అర్జునుడితో బౌపచారికంగా మాట్లాడింది. ఇందులో పైకి సైరంధ్రి మాటలతీరులో, లోన (ద్రౌపది పలికిన 
తీరు స్పురించటం గమనార్హం. సైరం(ధ్రిపరంగా- 'ఓ బృహన్నలా! నీ వన్నమాట నిజమే. అందువలన నీ వింతగా చెప్పవలసిన 
పని లేదు. నీ మనసు నాకు కొంత తెలియకుండా లేదు. అయినా నీ నెప్పుడూ రాచనగరిలో నీ ఉద్యోగధర్మంలో మసలుతూ 
ఉండటమే నాకు సంతోషం కలిగిస్తుంది.” 


2. (ద్రౌపది పరంగా”. 'నాథా! నీవన్నది కాదనలేనిది. దానిని ఇంతగా విస్తరించి చెప్పాలా? నీమనసుతీరు నేను 
కొంతైనా తెలియనిదాననుకాను కదా! నీవు కోపోద్రేకంతో నా కొరకు బయటపడకుండా అంతఃపురాలలోనే వర్తిస్తూ ఉండటం 
నాకు అనుకూలం. కోరినప్పుడెల్టా చూచుకొనవచ్చును. ఇట్టా ఉండటమే నాకు చాలాఇష్టం." 


3. అర్జునుడు చెప్పుమన్న విషయాల (ప్రసక్తే రాలేదు. ఆమె దాటవేసింది. దానికి కారణాలు రెండుగా భావించవచ్చును. 
ఆమె అర్జునుడికొరకు వచ్చినట్టులేదు. రాజకన్యలకొరకు వచ్చింది. వారందరి ఆదరాభిమానాలను పొందింది. తాను ఒంటరిగా 
అంతఃపురంలోనికి పోకుండా వారిని వెంటపెట్టుకొని పోదలచింది. ఎందువలన? సుదేష్ట సైరంధ్రిని నలుగురిలో ఏమీ 
నిందించలేదు. నిందిస్తే సమర్థించేవారి అండఉంటుంది. ఇదీ ఆమె వ్యూహం. అయితే నర్తనశాలలో అర్జునుడిని చూడటం 
కూడా ఆమెకు అనుషంగిక ఫలమే. అతడికి వివరాలు చెప్పితే ఆమె ఉద్విగ్నురాలౌతుంది. అతడు కూడా ఆవేశం పొందవచ్చును. 
ఆవేశంలో వారి సంబంధాలు బయటపడవచ్చును. అందువలన జరిగిన కథ చెప్పటంలేదు. అందువలన ఆమె మాటల తీరే 
మార్చి సందర్భాన్ని ఉక్తిచమత్కారాలతో రక్తికట్టించింది. మరొక అంశం. భీముడు అడిగితే జరిగిన కథే చెప్పింది (ద్రౌపది. అది 
భీముడిలో కార్యోత్సాహం పొంగించటానికి (ప్రత్యక్ష కారణమైనది. ఇప్పుడటువంటిది అర్జ్హునుడిపట్ట అవసరంలేదు. అందుకే 
నగరిలో నడయాడటమే (ప్రస్తుతానికి మంచిదని హితవు చెప్పి ముసిముసినవ్వుల చెక్కిళ్ళతో ముందుకు సాగిపోయింది. 


(సంపా.) 


వ. _అనుచుం గన్యకాజన పరివృతయై యరిగి యంతఃపురంబు సొచ్చి సహోదర మరణ శోకాతురయగు కైకేయి 
కడకుం జనునప్పుడు. 55 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; కన్యకాజనపరివృత+ఐ= కన్యల సమూహంతో కమ్ముకోబడినదై; అరిగి= వెళ్ళి; 


అంతఃపురంబు+చొచ్చి= రాణి అంతఃపురంలో (ప్రవేశించి; సహోదర మరణ= తోబుట్టువుల చావుకు; శోక+అతుర+అగు= 
దుఃఖంతో బాధపడుతున్న; కైకేయి కడకున్‌= (కేకయ వంశానికి చెందిన) సుదేష్ట వద్దకు; చను+అప్పుడు= పోయేటప్పుడు. 


తాత్సర్యం: అంటూ, కన్నియలందరూ తనను చుట్టి వెంటరాగా అంతఃపురములోనికి ప్రవేశించింది. తన తోబుట్టువుల 
చావుకు బాగా శోకిస్తున్న సుదేష్లవద్దకు వెళ్ళేటప్పుడు. 
సీ, ముదమున నెలమి సొంపొదవి నెమ్మొగమునం । దోంపంగ వచ్చిన ద్రోచి త్రోచి, 

లలి నుల్లసిల్లుచు లలితలోచనదీప్తు । లడర నుంకించిన నాగి యాంి, 

సంతసంబున బాలిశము లగు చెయ్వులు । దొడర( జూచిన జేయ కుడిగి యుడిగి, 

మనమున నుబ్బుమై మాట నాలుకకు రా(। గడంగిన నాడక కడపి కడపి. 


తే. ధీరయై యిట్లు సమ్మదపూరమునకు । గజువతన మను బలితంపుం గట్ట వెట్టి 
వెల(ది యెటు(గనియదివోలె వికృతిలేక । యల్ల నెప్పటియట్టుల యరుగుటయును. 56 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ముదమునన్‌= సంతోషముతో; ఎలమి సొంపు+ఒదవి= ప్రీతి అధికమై; నెజ+మొగమునన్‌= నిండైన ముఖమునందు; 
త్రోపంగన్‌+వచ్చినన్‌= కానుపించరాగా; త్రోచి త్రోచి= తప్పించి తప్పించి, ప్రక్కకు నెట్టి, మరింత నెట్టి; లలిన్‌= విలాసంతో; 
ఉల్లసిల్టుచున్‌= ఉప్పాంగిపోతూ; లలిత= అందమైన; లోచనదీప్తులు= కంటివెలుగులు; అడరన్‌= అతిశయించటానికి; 
ఉంకించినన్‌= ప్రయత్నించగా; ఆంగి+ఆంగి= ఆపుకొని; సంతసంబునన్‌= సంతోషంతో; బాలిశములు+అగు చెయ్వులు= 
బాల్యచేష్టలు; తొడరన్‌+చూచినన్‌= తలయెత్తబోగా; చేయక= వాటిని ప్రదర్శించక; ఉడిగి+ఉడిగి= మానుకొని, గట్టిగా 
నిగ్రహించుకొని; మనమునన్‌+ఉబ్బుమైన్‌= మనసులోని సంతోషాతిశయంతో; మాట= ఉల్దాసపు మాట; నాలుకకు రాన్‌ 
+కడంగినన్‌= నాలుక మీదకు రాబోగా; ఆడక= పలుకక; కడపి కడపి= తప్పించి, తప్పించి; ధీర+ఐ= ధైర్యవతి అయి; ఇట్టు= 
ఈ (ప్రకారంగా; సమ్మద పూరమునకున్‌= సంతోష (ప్రవాహానికి; గణువతనము+అను= గాంభీర్యమనే; బలితము+కట్ట= 
బలమైన అడ్డుకట్టను (నిగ్రహాన్ని); పెట్టి= నిలిపి; వెలంది= సైరంధ్రి; ఎజుంగని+అది+పోలెన్‌= ఏమీ తెలియనిదానివలె; వికృతి 
లేక= ఎటువంటి మార్పు లేకుండా; ఎప్పటి+అట్టులు+అ= ఎప్పటి మాదిరిగానే; అల్లన్‌= మెల్లగా; అరుగుటయును= వెళ్ళుతుండగా. 


తాత్సర్యం: సంతోషంవలన కలిగిన ప్రీతి ఒక అందాన్ని కలిగించి నిండుముఖంలో కనబడేటట్టు పైకి త్రోసికొని 
వస్తుంటే (ద్రౌపది దాన్ని ప్రక్కకు ప్రయత్నపూర్వకంగా నెట్టింది. విలాసాలతో విలసిల్లే అందమైన కన్నుల కాంతులు 
ఉల్లాసంతో ముందుకు రాగా వాటిని యత్నించి ఆపుకొన్నది. వెర్రి సంతోషంతో పసిపిల్లవలె ఎగురుదామని చేష్టలు 
చెలరేగబోగా వాటిని బలవంతాన మానుకొన్నది. మనసులో పొంగేసంతోషంతో వేడుకమాటలు నాలుక మీద నాట్యం 
చేయటానికి రాబోగా వాటిని ప్రయత్నించి దాటవేసింది. ఈవిధంగా ధీరురాలై సంతోష (ప్రవాహానికి గాంభీర్యమనే 
అడ్డుకట్టవేసి, అప్పటి సంతోషాతిశయ భావ వికారా లేవీ తోచకుండా, ఏమీ తెలియని అమాయకురాలివలె ఎప్పటి 
మాదిరిగా అంతఃపురంలోకి పోయింది. 


విశేషం: అలం: రూపకం. సుదేష్ల శోకంతో (క్రుంగుతున్నది. సైరంధ్రి హర్షంతో పొంగుతున్నది. రాణి ఎదుట హర్షాన్ని 
ప్రదర్శించటం ఉచితం కాదు. ఇద్దరికీ విభావం ఒక్కటే- కీచకుల మరణం. సైరంధ్రి ధీరురాలు కాబట్టి నిగ్రహశక్తి ప్రదర్శించింది. 
సంతోషం మనసులో పుట్టి ముఖంలో, కళ్ళలో, చేష్టలలో, మాటలలో వ్యక్తం జౌతుంది. ఆ నాలుగింటికీ నాలుగు స్థాయిలలో 
ఉన్న హర్గాతిశయం కారణమవుతుంది. ఆ నాలుగు దశలను నాలుగు విశిష్ట యత్నాలలో నిగ్రహించుకొనవలసివస్తుంది. ఆ 
ప్రయత్నకృత నిగ్రహ ప్రవృత్తిని తిక్కన ద్విరుక్తితో ధ్వనింపచేశాడు. సంతోష (ప్రవాహానికి అడ్డుకట్ట వేయటంలో రూపకాన్ని 
రూపొందించాడు. ఆమె భావనిగ్రహశక్తితో వికారరహితమైన ధీరస్థితిని ప్రదర్శించింది. సుదేష్ల అధీరురాలుగానూ, సైరంధ్రి 
ధీరురాలుగానూ నిలవటం కథాగతిలో వంచనపై సాధించిన విజయస్సూర్తిని (ప్రదర్శిస్తున్నది. (సంపా.) 


క. భయశోకంబులు తనదు హృ। దయమున౦. బిరిగొన విరాట ధరణీనాథ 
ప్రియ సంభావనసేసి వి; నయపూర్వము గాంగ ద్రుపదనందనకు( దగన్‌. 57 


ప్రతిపదార్థం: విరాట ధరణీనాథప్రియ= విరాటరాజు యొక్క అనుంగు భార్య; భయశోకంబులు= భయం, దుఃఖం; తనదు 
హృదయమునన్‌= తన మనస్సులో; పిరిగొనన్‌= పెనవేసికోగా; ద్రుపదనందనకున్‌= ద్రౌపదికి; తగన్‌= తగునట్టుగా; 
వినయపూర్వముగాంగన్‌= అణకువతో; సంభావన+చేసెన్‌= గౌరవం చేసింది. 


తాత్సర్యం: సైరంధ్రిని చూడగానే సుదేష్ణ భయ శోకభావాలు తన హృదయంలో పెనగొనగా ఆమెను వినయపూర్వకంగా 
పలుకరించింది. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 379 
విశేషం: సైరంధ్రి గంధర్వపతుల సతి. వారిచేత కీచకుల నందరినీ ఒక్కరాత్రిలో చంపించింది. అందువలన భయం కలిగింది. 
ఆమెను చూడగానే సోదరులైన కీచకుల మృతి జ్ఞాపకంవచ్చి శోకంకలిగింది. సైరంధ్రి అంటే భయం పెరిగింది. ఆమెకు 
కోపంరాకుండా పనిసాగించాలి. విరటుడి ఆనతి ఆమెకువినిపించాలి. బైటకుపంపించాలి. అందువలన వినయంగా, గౌరవంగా 


ఆమెను పిలిచింది. భయపెట్టేవాళ్ళకు అందరూ అడుగులకు మడుగులొత్తటం లోకసహజమే. సుదేషప్ల ఆతీరునే నడిచింది. 
(సంపా.) 


వ. ఇట్లు సంభావించి యత్తరుణిం దన పరిసరంబున నునిచికొని తదీయ వదనం బవలోకించి. 58 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సంభావించి= గౌరవించి; ఆ+తరుణిన్‌= ఆమెను (సైరంధ్రిని); తన పరిసరంబునన్‌= 
తన (ప్రక్కనే; ఉనిచికొని= నిలుపుకొని; తదీయ వదనంబు+అవలోకించి= ఆమె యొక్క ముఖంవైపు చూచి. 


తాత్సర్యం: సుదేస్ల ఆ విధంగా గౌరవించి సైరంధ్రిని తన (ప్రక్కనే కూర్చుండజేసి ఆమె ముఖం వైపు చూచి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సుదేష్ణ చెప్పబోయే విషయం పరుషమైనది. దాన్ని పరుషంగా చెప్పటం అప్పుడు ఉచితం కాదు. బలవంతులైన 
మి(తులనైనా, శ్నత్రువులనైనా నయవినయాలతోనే జయించాలి. అందువలన ఆమెను అప్యాయంగా (ప్రక్కనబెట్టుకొని 
మాట్టాడబోతున్నది. విప్రుల మనస్సు నవ్యనవనీత సమానం. మాట దారుణాఖండల శ(స్తతుల్యం. క్షత్రియులలో అది విపరీతం 
అని నన్నయ్య చెప్పినట్టు సుదేష్ల మాట మెత్తన, చేత కఠినం. (సంపా.) 


తే. “నీవు చక్కనిదానవు నెలంత! దైర్య | రహితచిత్తులు మగవారు; రాజు దీని 
దలంచి భయమంది నిన్ను నీ వలచు నెడకు । నరుగునట్లుగం బ్రార్జించి యనుపు మనియె.' 59 


ప్రతిపదార్థం: నెలంత!= ఓ వనితా!; నీవు చక్కనిదానవు= నీవా-అందగత్తెవు; మగవారు ధైర్యరహితచిత్తులు= పురుషులా- 
ధైర్యం (నిగ్రహం) లేని మనసు కలవారు (నిన్ను చూచి మనసు చలించేవారు); రాజు= రాజుగారు (విరటుడు) దీనిన్‌ 
+తలణి= దీనిని ఆలోచించి; భయము+అంది= భయపడి; నిన్నున్‌= నిన్ను; నీవలచు+ఎడకున్‌= నీకిష్టం వచ్చినచోటికి; 
అరుగునట్టుగన్‌= వెళ్ళే విధంగా; ప్రార్థించి= వేడుకొని-బ్రతిమిలాడి; అనుపుము+అనియెన్‌= పంపివేయుమన్నాడు. 


తాత్సర్యం: "సైరంధ్రీ! నీవా- అందగత్తెవు. మగవారా- చిత్తస్థ్రిర్యం లేనివారు. రాజైన విరటుడు ఈ అంశాన్ని బాగా 
ఆలోచించి భయపడి, నిన్ను నీకు నచ్చిన చోటికి వెళ్ళుమని (ప్రార్థనాపూర్వకంగా చెప్పి పంపుమన్నాడు.” 


నిశేషం: సుదేష్ల చెప్పిన తీరు సునిశితంగా ఉన్నది. సూటిగా ఘాటుగా ఉన్నా సున్నితంగా కూడా ఉన్నది. 'భార్యా రూపవతీ 
శత్రుః అని ఒక సూక్తి ఉన్నది. ఇక్కడ “దాసీ రూపవతీ శత్రుః అన్నట్లయింది. సైరం(ధ్రి అందగత్తె అట! అది ఒకప్పుడు 
గుణం. ఇప్పుడు మహాదోషమయింది. ఎందువలన? మగవారు చిత్తచాంచల్యం కలవారు కాబట్టి. మగవారిని శాసించలేని రాణి 
సైరంధ్రినే శాసించగలదు. కాగా, ఆమె అందాన్ని ఆశించి కీచకులందరూ చనిపోయారు. ఆ సంగతి సుదేష్ల చెప్పదు. అది 
గతార్థం. వ్యంగ్యం. ఇకముందు మరెందరో మగవారు ఆ త్రోవన పోయే అవకాశం ఉన్నదని రాజుగారు బాగా ఆలోచించి 
సైరం(్రిని పంపివేయటమే ఉపాయమని నిశ్చయించారు. ఇది రాజాజ్ఞ. అంతఃపురం దానికి దాసోహం అనవలసిందే. (ద్రౌపదిని 
ఒక సంవత్సరంపాటు సైరంధ్రీ వృత్తిలో ఉంచుకొంటామని మాట ఇచ్చిన మాట నిజమే. కాని, జనహితాన్ని కోరి మధ్యలోనే 
పంపవలసి వస్తున్నది. వ్యక్తి ధర్మం కంటె సంఘ ధర్మం గొప్పది. కాబట్టి నీవు నీ అంతట నీవే వెళ్ళేపోయేటట్లు ప్రార్థించుమన్నాడు. 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇది వెళ్ళగొట్టటం కాదు. నీ అంతట నీవే వెళ్ళిపోవటంగా (గ్రహించుమని నిపుణంగా, మృదువుగా సుదేష్ల చెప్పింది. సమయానికి 
తగినట్టు మాట నేర్పరితనం (ప్రదర్శించటం ఆమెకు సహజ గుణమే. (సంపా.) 


వ. అని తన మనంబునం గదిరిన యనుజ వియోగతాపం బుత్కటం బగుటయు వెండియు నిట్లనియె. 60 


ప్రతిపదార్థం: అని; తన మనంబునన్‌= తన మనసులో; కదిరిన= కలిగిన; అనుజవియోగతాపంబు= తోబుట్టువుల మరణ 
వియోగం వలన కలిగిన బాధ; ఉత్కటంబు+అగుటయున్‌= ఎక్కువ కాగా; వెండియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్సర్యం: అని తన హృదయంలో సోదరవియోగబాధ అధికంకాగా సుదేష్ల మరల ఇట్టా అన్నది. 


క. “బిరుదు గల మగలు గలరని | తరమిడి చంపింప. జూచెదవు; జనములు నీ 

పొరువున( బో వెఅతురు, మా । పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మెందైనన్‌.” 61 
ప్రతిపదార్థం: బిరుదు+కల= పేరున్న; మగలు= భర్తలు; కలరు+అని= ఉన్నారని; తరమిడి= వరుస పెట్టి; చంపింపన్‌+చూచెదవు= 
చంపించటానికి ప్రయత్నిస్తున్నావు; జనములు= మనుష్యులు; నీ పొరువునన్‌= నీ ప్రక్కన; పోన్‌= నడవటానికి; వెణతురు= 
భయపడతారు; మా పురమును= మా నగరాన్ని; రాష్ట్రంబును= (మా) దేశాన్ని; వెడలి= గడచి; ఎందు+ఐనస్‌+పొమ్ము= 
ఎక్కడికైనా వెళ్ళుము. 


తాత్సర్యం: 'బిరుదున్న భర్త లున్నారని వరుసపెట్టి అందరినీ చంపించటానికి ప్రయత్నిస్తున్నావు. మనుష్యులు నీ 
జాడలో నడవటానికే భయపడుతున్నారు. మా నగరాన్నీ, మా దేశాన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపామ్ము.' 


విశేషం: విరటుడు తెలుపుమన్న మాటలు చెప్పిన తరువాత తనమాటలుగా సుదేష్ణ పలుకుతున్నదిది. ఇందులో రెండు 
అభియోగాలున్నాయి. ఒక ఆజ్ఞ ఉన్నది. బలవంతులైన భర్తలతో వరుసబెట్టి పురుషులను చంపించటం హత్యానేరం. (ప్రజలు 
ఆమెను సమీపించటానికే భయపడటం - (ప్రజాక్షేమంలేని అశాంతి పరిస్థితిని దేశంలో కలిగించిన నేరం. కాబట్టి మొదటి 
నేరంవలన నగరాన్నీ, రెండో అభియోగంవలన దేశాన్నీ వదలిపోవాలని రాణి ఆజ్ఞాపించింది. ఇది పరోక్షంగా దేశబహిష్కారం 
వంటిది. సైరంధ్రిచేసిన నేరానికి మరణదండనమే వేయవచ్చును. కాని, దయదలచినట్టు మాట్లాడింది. కాని, లోపల అటువంటి 
దండనంవలన రాజుకే ముప్పుకలుగవచ్చునని భయపడింది. ఏమైనా సాహసించివెళ్ళుమని అనగలిగింది. బలవంతాన పంపించే 
ధైర్యంమా(త్రం సుదేష్టకులేదు. సైరంధ్రి ఆమె ఆజ్ఞను మన్నిస్తుందా? అన్నది ప్రశ్న. (సంపా) 


వ. అనిన విని విరాటవల్లభకు సైరంధ్రి యిట్లనియె. 62 
తాత్పర్యం: అట్టనగా విని, విరటుడి భార్యఅయిన సుదేష్లతో సైరంధ్రి ఈవిధంగా అన్నది. 


ఉ. “ముందటియట్ల యింక€ బదుమూండు దినంబుల మాత్రకున్‌ భవ 
న్మందిరవాస మియ్యకొనినం గడతేటు మదీయవాంఛ; యం 
తం దగ దో(చి మత్పతు లుదాత్తమతిన్‌ భవదీయ వాంఛితం 
బుం దలకొల్పం జాలుదు; రపూర్వ మనఃప్రమదంబు సేకుటున్‌. 63 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 381 
ప్రతిపదార్థం: ముందటి+అట్టు+అ= ఇంతకు ముందువలెనే; ఇంకన్‌= ఇక మీద; పదుమూండు దినంబుల మాత్రకున్‌= 
పదమూడురోజులు మాత్రమే; భవత్‌+మందిరవాసము= మీ భవనంలో ఉండటానికి; ఇయ్యకొనినన్‌= అంగీకరిస్తే; మదీయవాంఛ= 
నా కోరిక; కడతేయున్‌= తీరుతుంది; అంతన్‌= ఆ మీద; మత్పతుల్‌= నా భర్తలు; తగన్‌+తోంచి= తగినట్టుగా కనిపించి; 
ఉదాత్తమతిన్‌= ఉదారమైన మనస్సుతో; భవదీయ వాంఛితంబున్‌= నీ కోరికను; తలకొల్పన్‌+చాలుదురు= చేయగలరు; 
(అందు వలన) అపూర్వమనస్‌+ప్రమదంబు= ఇదివరకెన్నడూ పొందని విశేష సంతోషం; చేకుణున్‌= మీకు కలుగుతుంది. 


తాత్సర్యం: 'ఇంతవరకున్న విధంగానే ఇంకొక్క పదమూడు రోజులు మాత్రం నీ మందిరంలో ఉండటానికి 
ఒప్పుకొంటే చాలు, నా కోరిక తీరుతుంది. ఆ మీద నా భర్తలు సముచితంగా కనిపించి, ఉదారబుద్దితో మీ కోర్కెను 
తీర్చగలరు. దానివలన ఇదివర కెన్నడూ కలుగని సంతోషం మీకు కలుగుతుంది. 


విశేషం: 1. సుదేష్ల చేసిన అభియోగాలకూ, ఆజ్ఞకూ తగిన సమాధానం చెప్పి ఆమెచేతనే జొననిపించుకొనేటట్టు చేసే మాట 
నేర్పరితనం (ద్రౌపది (సైరం(ధి) ప్రదర్శిస్తున్నది. మొదటిదీ, తీవ్రమైనదీ అయిన అభియోగం - బలవంతులైన భర్తలతో 
లోకులను చంపించటం. పదమూడు రోజులు ఆమెను పూర్వం వలెనే అంతఃపురంలో ఉంచుకొంటే ఆమె కోరిక పూర్తిగా 
సఫలమౌతుందట! అట్లా చేస్తే గంధర్వులు తమ తమ రూపాలతో వారికి కనపడతారట. వారు ఉదారంగా వరా లిస్తారట. 
సుదేష్టా విరాటుల కోర్కెలు తీరుతాయట! అపూర్వమైన మనఃప్రీతి కలుగుతుందట! భయంతో వణికిపోతున్న రాజకుటుంబానికి 
గంధర్వుల దర్శనం, రక్షణ వరప్రదానంగా లభిస్తాయట! పదమూడు రోజులు ఓపిక పడితే వారి కన్నీ శుభాలే కలుగుతాయట! 
ఇది సుముఖమైన సూచన. ఈ మాటల వెనుక పైకి మెత్తని బెదరింపు కూడా ఉన్నది. 'నన్ను మీ రిప్పుడే బహిష్కరిస్తే నాకు 
బాధ కలుగుతుంది. నా గంధర్వ భర్తలకు ఆగ్రహం వస్తుంది. వారు మీ కంటికి కనపడకుండానే మారణహోమం సృష్టించవచ్చును. 
వారు ఉగ్రమతులైతే మీ కోరిక తీరకపోగా మీకు అపూర్వమైన అపాయం కూడా సిద్దించవచ్చును'- అని ఆ వ్యతిరేకవ్యంగ్యంలోని 
గూఢార్థం. సైరంధ్రి కోర్కెను మన్నిస్తే గంధర్వులు రాజ్జీ రాజుల కోర్కెలను తీర్చి వరాలిస్తారు, లేదా వరుసపెట్టి చంపుతారు. 
మీరు హితం కోరుకొంటారో, హతం కావాలనుకొంటారో తేల్చుకొనండి!-అని గూఢమైన బెదరింపు చేసింది సైరంధ్రి. 


2. సైరం(ధ్రి మాటలను అర్థవంతంగా ప్రయోగించింది. 1. మందిరవాసం పదమూడు రోజులూ ఎక్కడికి పోకుండా 
నీ అంతఃపురంలోనే నీ పర్యవేక్షణలోనే ఉండటానికి అంగీకరిస్తే అని భావం. 2. కడతేజున్‌= చివరిదాకా ముగుస్తుంది, 
ఫలిస్తుంది అని అజ్ఞాతవాస నియమ ప్రసక్తిని స్ఫురింపజేసింది. 3. తగన్‌+తోంచి= అనే మాటలు ఎంతో సముచితాలు. 
గంధర్వులుగా చెప్పబడుతున్న తన భర్తలు అజ్ఞాతవాస నియమానంతరం తమకు సహజమైన పాండవుల ఆకారాలతో మీ 
ముందు బయలు మెరసి కనబడతారనీ, మీముందు ప్రత్యక్షమౌతారనీ ధ్వని. 4. భవదీయ వాంఛితంబు దలకొల్పజాలటం-సుదేష్ష 
కోరికను నెరవేరుస్తారట. ఇది ఇప్పుడు కోరిన కోరికా? లేక అప్పుడు కోరే కోరికా? 'వాంఛితంి తగిన మాట! అప్పుడు కూడా 
నన్ను బహిష్కరిస్తే అట్లాగే చేస్తారు. లేదా మీరు మాటమార్చి మంచి కోరికలు కోరుకుంటే వరాలుగా ఇస్తారు అని భావం. 
5. అపూర్వ మనః (ప్రమదం- గంధర్వ దర్శన స్పర్శన సంభాషణ అను[గ్రహాలు పొందటం వలన కలిగే అద్భుతమైన ఆనందం 
మీకు కలుగుతుందని (ప్రస్తుతార్థం. ఉత్తరా వివాహం వలన మీకు అపూర్వ సంతోషం కలుగుతుందని భావి కథార్థం 
స్ఫురిస్తున్నాయి. వస్తుధ్వనికి విలువైన ఉదాహరణం ఈ పద్యం, (సంపా.) 


క. కృత మెటు(గుదు, రుపకార । వ్రతమున వర్తింతు, రెపుడు వదలరు, కరుణా 
న్వితు, లీ నరపతికి శుభ। ప్రతిపాదకు లగుదు రేమిభంగుల నైనన్‌. 64 


ప్రతిపదార్థం: కృతము+ఎయింగుదురు= చేసిన మేలును గుర్తిస్తారు (కృతజ్ఞాలు); ఉపకార (వ్రతమునన్‌= (ఇతరులకు) మేలు 
చేసే నియమంతో; వర్తింతురు= (ప్రవర్తిస్తారు; ఎపుడున్‌= ఏ సమయంలోనూ; వదలరు= ఉపకారగుణాన్ని వదిలిపెట్టరు 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 
(మానరు); కరుణా;+అన్వితులు= దయగలవారు; ఏమిభంగులనైనన్‌= ఏవిధంగానైనా; ఈ నరపతికిన్‌= ఈ రాజుకు 
(విరటుడికి); శుభప్రతిపాదకలు+అగుదురు= మంచి చేసే వారౌతారు. 


తాత్సర్యం: ఎవరైనా మేలు చేస్తే దానిని నా భర్తలు కృతజ్ఞతతో గుర్తిస్తారు. పరులకు ఉపకారం చేయాలనే దీక్షతోనే 
ప్రవర్తిస్తారు. ఆ నియమాన్ని ఎప్పుడూ వదలరు. స్వభావరీత్యా వారు దయామయులు. ఏవిధంగానైనా సరే ఈ 
విరాటుడికి వారు మేలు చేసేవారే బొతారు. 


విశేషం: ఇందులో పాండవులను గురించి చెప్పిన ప్రతి వాక్యమూ సుదేష్టా విరాటుల హృదయాలలో ఉండే అనుమానాలను 
సమూలంగా తీసివేసేదే. 1. రాజదంపతులు తమకు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞత (ప్రకటిస్తారు. అందువలన 
రాజకుటుంబానికి వారు కృతజ్ఞతాబద్దులు కాబట్టి అపకారం చేయరు. 2. పరులకు ఉపకారం చేయటం వారి జన్మవ్రతం. 
అది వారువద్దన్నా వదలరు. కాబట్టి మీరుకాదన్నా వారు మీకు ఉపకారం చేస్తారు. 3. వారికి ఎవరిమీదా కోపంలేదు. పగలేదు. 
పైపెచ్చు దయను చూపటమే వారి నైజం. కాబట్టి మీకు వచ్చే అపాయ మేమీ లేదు. 4. ఈ పదమూడు రోజులూ మీరు 
నన్నూ వారినీ మన్నిస్తే మీకు ఎన్నిరకాలుగా మేలుచేయడానికి వీలుందో అన్ని రకాలుగా చేసి, శుభాలు కలిగిస్తారు. కృతజ్ఞత, 
ఉపకారగుణం, పట్టుదల, దయామయత్వం, పరహిత భావం - అనేవి పాండవ గుణాలుగా [ద్రౌపది పరోక్షంగా పేర్కొన్నది. 
ఇవన్నీ రాబోయే కథలో దక్షిణ, ఉత్తర గోగ్రహణ ఘట్టాలలో, ఉత్తరా వివాహ ఘట్టంలో పాండవులు ప్రదర్శించబోయే ఉదాత్త 
గుణాలే. కాబట్టి (ద్రౌపది మాటలలో భావికథార్థధ్యని ఉన్నది. సుదేస్లను సుముఖురాలుగా చేసికొనే సూక్తి నైపుణ్యం ఉన్నది. 
ఆమె చేసిన అభియోగాలను త్రిప్పికొట్టే తీర్పరితనం ఉన్నది. (సంపా.) 


వ. కావున. 65 
తాత్సర్యం: కనుక, 
క సైరంధ్రి యిట్టు లనుటకు(। గారణము దలంప నేమిగా నోపునొ? యం 

చారసి బహుప్రకార వి। చారములకు( జొచ్చు టుడుగు సరసిజవదనా! 66 


ప్రతిపదార్థం: సరసిజవదనా!= పద్మంవంటి ముఖంకలదానా! సుదేష్టా!; సైరం(ధ్రి+ఇట్టులు+అనుటకున్‌= సైరంధ్రి ఈ విధంగా 
అనటానికి; తలంపన్‌= ఆలోచించగా; కారణము= హేతువు; ఏమి+కాన్‌+ఓపునొ?= ఏమై ఉంటుందో?; అంచున్‌= అంటూ; 
ఆరసి= విచారించి; బహు(ప్రకార= అనేక విధాలైన; విచారములకున్‌= యోచనలకు; చొచ్చుట= లోనుకావటం; ఉడుగు= 
మానుము. 


తాత్సర్యం: ఓ సుదేష్టా! సైరంధ్రి ఇట్లా అనటానికి కారణ మేమై ఉంటుందా? అని అనుమానించి అనేక రకాలుగా 
ఆలోచించటం మానుకొమ్ము. 


విశేషం: సుదేస్ల మనిషికాదు. లోగుట్టు మనిషి లోతు మనిషి అందువలన సైరం(ధ్రిమాటలను నమ్మకపోవచ్చును. అనుమానం 
కలగటం ఆ సమయంలో సహజం కూడా. సైరంధ్రి తన కనుకూలంగా జిత్తులమారి ఎత్తులు వేస్తున్నదేమో అని 
అనుమానించవచ్చును. అందువలన విశ్వాసాన్ని కలిగించేటట్టు ఈ మాటలన్నది. సుదేష్ట మనస్తత్యం తెలిసినదానివలె కీలెరిగి 
వాతపెట్టినట్టు (ద్రౌపది మాట్లాడింది. (సంపా.) 


క ఇది యేమియైన నేమగు? | మది నా కీ చింతయేల? మన్నన యెల్లం 
దుది( జెటుపక ప్రార్దన సే; యుదుంగా కని నిశ్చయించు టుచితమె నీకున్‌? 67 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 383 
ప్రతిపదార్థం: ఇది= ఈ సైరంధ్రి; ఏమి+ఐనన్‌+ఏమి+అగున్‌?= ఏమయిపోతే నాకేమి?; మదిన్‌= మనసులో; నాకున్‌= నాకు 
(సుదేష్లకు); ఈచింత= సైరంధ్రిని గూర్చిన ఈ విచారం; ఏల?= ఎందుకు?; తుదిన్‌= ఈ చివరి దశలో; మన్నన+ఎల్లన్‌= 
ఇంత వరకూ చూపిన గౌరవమంతా; చెజుపక= ఉన్నట్టుండి చెడగొట్టక; (ప్రార్థన+చేయుదున్‌+కాక= (ఇక్కడ నుండి వెడలి 
పొమ్మని మెత్తగా) వేడుకొందునుగాక; అని= అనుకొని; నిశ్చయించుట= నిర్ణయం గైకొనడం; నీకున్‌+ఉచితము+ఎ?= నీకు 
తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ఈ సైరంధ్రి ఏమైపోతే నాకేమి? ఈమెను గురించిన విచారం నాకెందుకు? ఇంతకాలం ఈమెను 
గౌరవంగా చూచాను. ఈ చివరి దశలో ఆ గౌరవానికి భంగం కల్షించకుండా ఈమెను ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని 
నెమ్మదిగా వేడుకొందును గాకి అని నీలో నీవే నిర్ణయించుకొన్నావే! అమ్మా! ఇది నీకు తగునా? 


విశేషం: అంతగా అభిమానించి ఆదరించిన సైరంధ్రిని అంత త్వరగా వదిలించుకొనాలని భావించడం న్యాయమా? అని 
ప్రశ్నించింది. స్నేహపురస్సరంగా తన మాటను మన్నించుమని సైరంధ్రి సుదేష్లను కోరింది. (సంపా.) 


చ. అనిన సుదేష్ట యిట్లనియె “నంతవునంతకు మద్ధృహంబునం 
దునికికి సమ్మతించితి; నిజోచి తవృత్తి( జరింపు; నాదు నం 
దనుల మదీయ వల్లభు నుదాత్తమతిం బరికించికొమ్ము; నీ 
మనమున కెట్టు లూజట సమస్తము నట్టుల చేసిదం దగన్‌.” 68 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (సైరంధ్రి) అనగా; సుదేష్ల ఇట్టు+అనియెన్‌= సుదేష్ల ఈ విధంగా అన్నది; అంత+అవు+అంతకున్‌= 
నీవు కోరిన గడువు అయ్యేంత వరకూ (పదమూడు రోజులు ముగిసేంత వరకు మాత్రమే); మత్‌+గృహంబునందున్‌= నా 
భవనంలో; ఉనికికిన్‌= ఉండటానికి; సమ్మతించితిన్‌= ఒప్పుకొన్నాను; నిజ+ఉచితవృత్తిన్‌= నీకు తగిన ప్రవర్తనతో; చరింపు= 
నడుచుకొమ్ము; నాదు నందనులన్‌= నా కుమారులను; మదీయ వల్లభున్‌= నా భర్తను; ఉదాత్తమతిన్‌= పెద్ద మనసుతో; 
పరికించికొమ్ము= చూచుకొమ్ము (రక్షించుమనే అర్థంలో గౌరవంగా వాడిన (క్రియ); నీ మనమునకున్‌= నీ మనసుకు; 
ఎట్టులు= ఏవిధంగా; ఊజట= తృప్తియో; సమస్తము= అన్నింటిని; అట్టులన్‌= ఆ విధంగానే; తగన్‌= తగునట్టుగా; చేసెదన్‌= 
చేస్తాను. 


తాత్సర్యం: సైరంధ్రి మాటలు విని సుదేష్ల ఇట్టా పలికింది. 'నీవన్న గడువు ముగిసేంతవరకు నా మందిరంలో 
నీవుండటానికి సమ్మతిస్తున్నాను. నీవు నీ వృత్తికి తగిన పనులలో వ్యవహరిస్తూ ఉండిపొమ్ము. నా కొడుకులనూ, నా 
భర్తనూ పెద్ద మనసుతో కనిపెట్టి రక్షిస్తూ ఉండుము. నీ మనస్సు ఊరట కలగటానికి ఏవేవి అవసరమో అన్నిటినీ 
నీవు కోరినట్టు తగినట్టు అమరుస్తాను. 


విశేషం: సైరంధ్రి మాటలకు సుదేష్ల మెత్తబడి మాట్లాడింది. గడువుకు ఒప్పుకొన్నది. సైరం(ద్రీవృత్తిలో తన ఇంట్లో మామూలుగా 
ఉంటూ స్వేచ్చగా తిరుగుమన్నది. అంతేగాక తన కొడుకులనూ, భర్తనూ చల్లగా చూచుకొనే భారం కూడా ఆమెదే అని 
బాధ్యత ఒప్పగించింది. అంటే, గంధర్వులు వారి మీద చేయి చేసికొనకుండా చూచుకునే భారం ఆమెకే వదిలిపెట్టింది. ఆమె 
మనసుకు నచ్చిన తీరుగా అన్నీ అమరుస్తానన్నది. దానితో (ద్రౌపది లక్ష్యం సమగ్రంగా సాధించబడింది. ఇవి అమాయకంగా, 
అలవోకగా, సుదేష్ట పలికిన మాటలైనా, పలికించింది తిక్కన. అందువలన ప్రతివాక్యంలోనూ అర్థగౌరవం ధ్వనిమయంగా 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రకాశిస్తున్నది. 'అంటే - నీ గడువు పూర్తయ్యేంతవరకు? పదమూడు రోజులా? అజ్ఞాత వాసవత్సరమా? ఆలోచిస్తే రెండూ. 
పదమూడు రోజులలో అజ్ఞాతవాస నియమం పూర్తి కానున్నదని కాలసూచన వ్యంగ్యం. ఉత్తరుడినీ, విరాటుడినీ రక్షించే 
బాధ్యత సైరంధ్రి చేతిలో పెట్టటంలో భావి కథార్థ ధ్వని ఉన్నది. ఉత్తరుడు ఉత్తర గోగ్రహణ సందర్భంగా సారథిని కోరినప్పుడు 
బృహన్నలను ఒప్పించి సారథిగా పంపిన గౌరవం సైరంధ్రిదే. ఉత్తరుడిని అర్జునుడి ద్వారా రక్షించి విజయాన్ని విరటుడికి 
సాధించిపెట్టిన చొరవ సైరంధ్రిదే. ధర్మరాజును పాచికతో విరాటుడు కొట్టినప్పుడు అతడి రక్తం నేలమీద పడకుండా ఆదుకొని 
విరాటరాజ్యం కరువు కాటకాలలో పడకుండా రక్షించింది సైరం(ధ్రియే. భావికథను ఇంతగా గర్భీకరించుకొన్న వాక్యాలు సుదేష్ష 
తెలిసి పలికినవి కావు. తిక్కన తెలివితో పలికించినవి. (సంపా.) 


క. అని యూజడిల్ల( బలికిన । విని తొల్లిటియట్ల యుచితవృత్తి ద్రుపద నం 
దన యుండె; నట్టియెడ ని । ట్లని మైోసిరి జనులు పురమునందును భూమిన్‌. 69 


ప్రతిపదార్థం: అని+ఊజడిల్లన్‌= అని ఉపశమించేటట్టు; పలికినన్‌= మాట్లాడగా; విని= విని; తొల్లిటిన్‌+అట్టు+అ= వెనుకటి 
మాదిరిగానే; ఉచితవృత్తిన్‌= తగిన పద్ధతితో; (ద్రుపదనందన= (ద్రౌపది; ఉండెన్‌= ఉన్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
జనులు= (ప్రజలు; పురమునందును= నగరంలోనూ; భూమిన్‌= దేశమంతటా; ఇట్టు+అని= ఈ విధంగా; (మోసిరి= 
టమటమా వేసినట్టు మాట్టాడుకోసాగారు. 


తాత్సర్యం: అని సైరంధ్రి మనసు కుదుటపడేటట్లు సుదేష్ల పలికింది. (ద్రౌపది ఎప్పటివలెనే తన వృత్తిలో తాను 
సముచితంగా మసలుతున్నది. ఆ సమయంలో జనులందరూ పట్టణమంతా, ప్రపంచమంతా వ్యాపించేటట్లు ఈ 
విధంగా అనుకొనసాగారు. 


చ. 'విరటు మటింది కీచకుడు విక్రమ దుర్దము., డన్యసైన్య భీ 
కర మహనీయమూర్తి, బలగర్వ సముద్దత చిత్తు( డెందు నె 
వ్వరు సరిలేరు వీని కన వాలిన దండి మగండు; సూడ న 
చ్చెరు వగు చావు చచ్చె; నటుసేసిన వారట యెట్టి వీరులో! 70 


ప్రతిపదార్థం: విరటు మజంది= విరటుడి బావమరది; కీచకుండు= కీచకుడనేవాడు; విక్రమ దుర్దము(డు= శౌర్యంతో 
అణచటానికి వీలులేనివాడు; అన్యసైన్య= శత్రువుల సేనలకు; భీకరమహనీయమూర్తి= భయంకరమైన గొప్ప ఆకారం 
కలవాడు; బలగర్వ సముద్దతచిత్తుడు= బలగర్వాలతో వి(వ్రవీగే మనసుకలవాడు; ఎందున్‌= ఎక్కడగాని; వఏనికిన్‌+ఎవ్వరు 
సరిలేరు= వీడికి ద్మీటైనవారు ఎవ్వరూ లేరు; అనన్‌= అనగా; వాలిన= ప్రసిద్ధికెక్కిన; దండిమగండు= మేటివీరుడు; చూడన్‌= 
పరికించగా; అచ్చెరువు+అగు= ఆశ్చర్యకరమైన; చావు చచ్చెన్‌= చావు చచ్చాడు; అటు+చేసినవారు+అట!= ఆ విధంగా చేసిన 
(చంపిన) వారట!; ఎట్టివీరులో!= ఎంతటి వీరులో కదా! 


తాత్సర్యం: 'విరాటుడి బావమరది కీచకు డనేవాడు ఇతరులకు జయించరాని పరాక్రమం కలవాడు. శత్రుసేనలకు 
భయం కలిగించే బలం కలవాడు. వీడికెక్కడా ఎవ్వరూ దృీటైనవారులేరనే పేరుపొందిన మేటివీరుడు. అటువంటివాడు 
చూపరులకు ఆశ్చర్యం కలిగించే వింతచావు చచ్చాడు. మరి అతడిని అట్లా చంపినవారు ఎవరో? ఎటువంటి 
జగజెట్టులో! 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 385 

తే. సింహబలు(డు గంధర్వులచేత నొక్క । సతికింగా నిట్లు ఘఫోరంపుం జావు చచ్చె; 
నకట! రిత్తకు రిత్త మత్స్యావనీశు । లావు గోల్పోయె; సూతకులంబు పాొలిసె.' 71 
ప్రతిపదార్థం: సింహబలు(డు= కీచకుడు; గంధర్వులచేతన్‌= గంధర్వులచేత; ఒక్క సతికిన్‌+కాన్‌= ఒక (స్తీ కొరకై; ఇట్టు= 
ఈ విధంగా; ఘోరము+చావు చచ్చెన్‌= భయంకరమైన చావు చచ్చాడు; అకట!= అయ్యో!; రిత్తకురిత్త= వ్యర్థంగా; మత్స్య+అవనీశు= 


మత్స్యదేశపు రాజయిన విరటుడియొక్క; లావు= బలం; కోల్పోయెన్‌= పోయింది; సూతకులము= సూతుల వంశం; పొలిసెన్‌= 
నశించింది. 


తాత్సర్యం: సింహబలుడైన కీచకుడు ఒక ఆడుదాని కొరకై గంధర్వుల చేతిలో పడి భయంకరమైన చావు చచ్చాడు. 
అయ్యో! దానితో మత్స్యరాజు బలం కోల్పోయాడు. సూతవంశం నశించింది.” 


వ. ఇవ్విధంబునం బ్రవర్తిల్లు జనవాదంబు గ్రమక్రమంబున సమస్తదేశంబుల నెరసి చెల్లుచుందె; నట్టియెడ. 72 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ప్రవర్తిల్లు= వ్యాపించే; జనవాదంబు= లోకుల మాటలు; (క్రమ(క్రమంబునన్‌= 
వరుసగా; సమస్త దేశంబులన్‌= అన్ని దేశాలలో; నెరసి= వ్యాపించి; చెల్లుచున్‌+ఉండెన్‌= చెలామణిలో ఉండింది; అట్టి+ఎడన్‌=ఆ 
సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా జనుల మాటలు క్రమక్రమంగా అన్ని దేశాలలోను వ్యాపించి చెలామణి జౌతున్నాయి. 
అప్పుడు. 


దుర్యోధనుని వేగులవారు పాండవుల వెదకి కానక వచ్చుట. (సం.4-24-5) 


ఉ.  పాతకియై సుయోధనుండు పాండుతనూజులు సల్పుచున్న య 
జ్ఞాత విధి వ్రతంబు కలుషంబుగ6 జేయందలంచి పంచినన్‌ 
భూతలమెల్లం జూచి మును వోయెడు నప్పుడు చెప్పుకొన్న సం 
కేతపు( జోటం గూడంబడి ఖేదము. బొందుచు. జారు లందటున్‌. 73 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; పాతకి+ఐ= పాపాత్ముడై; పాండు తనూజులు= పాండురాజు కుమారులు; 
సల్పుచున్న= చేస్తున్న; అజ్ఞాతవిధివ్రతంబు= తమ్ము ఇతరులు గుర్తింపరానట్టు జరుపుతున్న దీక్షను; కలుషంబుగన్‌+చేయన్‌+ 
తలంచి= చెడిపోయేటట్టు చేయబూని; పంచినన్‌= పంపగా; భూతలము+ఎల్లన్‌+చూచి= (ప్రపంచమంతా వెదకి; చారులు+ 
అందరున్‌= వేగులందరూ; మును= ముందు; పోయెడు+అప్పుడు= బయలుదేరి వెళ్ళేటప్పుడు; చెప్పుకొన్న= ఏర్పాటు 
చేసికొన్న; సంకేతము+చోటన్‌= గుర్తుగా అనుకొన్న (ప్రదేశంలో; కూడన్‌+పడి= కలసికొని; ఖేదమున్‌+పొందుచున్‌= 
దుఃఖపడుతూ. 


తాత్పర్యం: దుర్మార్గుడగు సుయోధనుడు పాండవుల అజ్ఞాతవాసనియమాన్ని భంగపరిచేటట్టు చేయదలచి వేగులను 
పంపాడు. వారు ప్రపంచమంతా చుట్టివచ్చి తమ మొదటి సంకేతస్థలానికి చేరికొని తమ వైఫల్యానికి దుఃఖపడుతూ. 


వ. మగుడి వచ్చి హస్తిపురంబు చొత్తెంచి. 74 


లు 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (వేగులు) తిరిగి వచ్చి, హస్తినాపురి (ప్రవేశించి. 


అలి 


సీ, వరుస నేనుంగులు గురిసిన దాన ధా । రావలి దగు కలయంపి గాంగ, 
రాజులసందడి రాసిన తొడవులు । మురిసి రాలిన పొడి మ్రుగ్గుగాంగం 
గాంతల సంకుల గతి. ద్రెస్సి తొరంగిన | హారముల్‌ పుష్వోపహారములుగ, 
నేమేమ యని యోలినెత్తిన పరదేశి । దొరల పావడములు తోరణముగ, 


తే. సహజమైన యలంకార మహిమ నతిశ। యిల్లి మహనీయ వైభవ మెసక మెసంగ 
వటిలు నరపతి మందిర ద్వారభూమి । సేర నరిగి యా వేగులవారు ప్రీతి. 75 


ప్రతిపదార్థం: వరుసన్‌= వరుసగా; ఏనుంగులు= ఏనుగులు; కురిసిన= కార్చిన; దానధారా+ఆవలి= మదజలధారలు; తగు 
కలయంపి కాంగన్‌= తగునట్టు చల్లిన కల్లాపి కాగా (కల్ల్తాపిచల్లినట్టుకాగా); రాజుల సందడిన్‌ రాసిన తొడవులు= రాజుల 
గుంపుల రాకపోకలలో ఒరసికొన్న నగలు; మురిసి= చిట్టి; రాలినపొడి= (క్రింద రాలినపొడి; (మ్రుగ్గుకాంగన్‌= ముగ్గులు కాగా 
(రంగవల్లులు తీర్చినట్టు కాగా); కాంతల సంకులగతిన్‌+*త్రెస్సి= అందగత్తెలగు ఆడువారి ఒత్తిళ్ళ నడకలకు తెగి; తొరంగిన 
హారముల్‌= పడినదండలు; పుష్ప+ఉపహారములుగన్‌= పూలమాలలుకాగా; ఏము+ఏము+అ+అని= మేము మేము అని (మేం 
ముందు పోవాలి మీకంటె మేం ముందు పోవాలి అనే పోటీలతో); ఓలిన్‌= వరుసగా; ఎత్తిన= పైకెత్తి పట్టిన; పరదేశిదొరల= 
విదేశరాజులయొక్క; పావడములు= వస్ర్తాలు, కానుకలు; తోరణముగన్‌= (మంగళప్రదమైన) తోరణాలు కాగా; సహజము+ఐన= 
స్వభావసిద్దమైన; అలంకార మహిమన్‌= అలంకారాల శోభతో; అతిశయిల్లి= మించి; మహనీయ వైభవము= గొప్పదైన సంపద; 
ఎసకము+ఎస(గన్‌= ఎక్కువకాగా; వణలు= ఒప్పుతున్న; నరపతి= రాజుయొక్క (దుర్యోధనుడి యొక్క); మందిరద్వారభూమి= 
నగరి వాకిటి చోటు; ఆ వేగులవారు= ఆ వేగులు; ప్రీతిన్‌= ఆసక్తితో; చేరన్‌+అరిగి= చేరుకొని, 


తాత్సర్యం: దుర్యోధనుడి మందిర సింహద్వార (ప్రాంతం - ముంగిలి - చూడముచ్చటగా శోభిల్బుతున్నది. వరుసగా 
నిలిచిఉన్న మదించిన ఏనుగుల శరీరాలనుండి (స్రవించిన మదజల ధారలు ఇంటిముందు కల్లాపి చల్హారా అన్నట్టుగా 
రాణించాయి. గుంపులు గుంపులుగా వస్తున్న రాజుల ఆభరణాలు రాచుకొనటంవలన నేలమోద రాలిన పొడులు 
కల్లాపిచల్లిన నేలమీద ముగ్గుపెట్టారా అన్నట్టుగా శోభించాయి. మరొకవైపు ఆడువారు కూడా దొమ్మిగా త్రోసికొని 
రావటంతో వారి హారాలు తెగి నేలమీద రాలాయి. అవి పూలచెండ్ల అలంకారాలు అమర్చారా అన్నట్టు రాణించాయి. 
విదేశ ప్రభువులు మేమంటే మేమంటూ త్రోసికొంటూ సైకెత్తుకొని తెస్తున్న వ(స్తాలూ, కానుకలూ మొదలైనవి 
ద్యారానికి కట్టిన మంగళతోరణాలా అన్నట్టు అమరాయి. ఈ విధంగా సహజమైన అలంకార శోభతో మించి 
(ప్రకాశించే గొప్పదైన రాజవైభవం అతిశయించగా హంగుగా ఒప్పారుతున్న ఆ రాజమందిర ద్వార (ప్రాంగణానికి 
వేగులవారు వేడుకతో చేరారు. 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష. ఉపమాన తాదాత్యాాన్ని ఉపమేయంలో సంభావించటం ఉషత్రేక్ష. ఈ పద్యంలో వర్ణించింది 

రాజారాజ మందిర (ప్రాంగణం. అది సామాన్యుల ప్రాంగణాల కంటె విశిష్టంగా ఉన్నది. మహనీయ వైభవ ద్యోతకంగా ఉన్నది. 

దీనిని తిక్కన ఉత్రేక్షాలంకారంలో వర్షించి వస్తువును ఉజ్ఞ్యలం చేశాడు. గృహస్థుల ముంగిట్లో ఉదయం కల్లాపి చల్లుతారు. 
ల ఇ (ఈ. (30) (30) (30) 

ఇది గృహస్థులు కల్పిస్తే కలిగే అలంకారం. మరి దుర్యోధనుడి సింహద్వారం ఎదుట ఏనుగుల మదజలం కలిగిన తడి ఆయన 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 387 
కావాలని చేసికొన్నది కాదు. ఆయన వైభవమే ఆయన ప్రాంగణానికి ఆ సహజాలంకారాన్ని సమకూర్చింది. ఉపమేయమైన 
మదజలంలో ఉపమానమైన కలయంపి స్వభావం సంభావించబడింది. ఇట్లాగే మిగిలిన అంశాలకు కూడా అన్వయం చెప్పుకొనాలి. 
రాజుల నగల రత్నాల పొడి ముగ్గుగానూ, కాంతల హారాలు పూలగుత్తులుగానూ, పరదేశరాజుల కానుకలు ద్వారతోరణాలుగానూ 
సంభావించటం ఇందులోని అలంకార వైభవం. 


2. దుర్యోధనుడికి సహజంగా ఏర్పడిన అలంకారాలవలన మహనీయ రాజ్య వైభవం (ప్రకాశిస్తున్నదని ధ్వని. తిక్కన 
దుర్యోధన సార్వభౌముడి భవన ముఖద్వార వైభవాన్ని వర్షించి ప్రబంధోచిత వర్షనం చేశాడని చెప్పటం కావ్యలక్షణం. దానివలన 
సాధించిన వ్యంగ్య వైభవాన్ని సమాలోచించటం శిల్ప లక్షణం. ఇందులో అలంకార ధ్వని వస్తు ధ్వనిని పోషిస్తున్నది. ఆ 
మహనీయ వైభవం గల ముంగిట్లో నిలిచినవారు వేగులవారు. పాండవులను గుర్తించలేక ఖిన్నులై తిరిగి వచ్చిన దుర్యోధనుని 
గూఢచారులు. ఈ సన్నివేశం చూచిన భావుకుడు ఆ మహనీయ వైభవమంతా పాండవులనుండి దుర్యోధనుడు దోచుకున్నదే 
అన్న ఊహ కలుగుతుంది. అజ్ఞాతవాసవ్రతం పూర్తయితే ఈ వైభవం ఎవరి దౌతుంది? అనే ప్రశ్న కలుగుతుంది. కథ (క్రొత్త 
మలుపు తిరిగే తరుణంలో ఈ వర్లనం ముఖద్యారంగా తోస్తుంది. ఇది వస్తుధ్వని. 


3. తెలుగువారి ముంగిట్లో మెరిసే హంగులను రారాజు ముంగిట్లో జ్ఞాపకం చేయించాడు తిక్కన. కలయంపి, 
ముగ్గు పూలగుత్తులు, తోరణాలు తెలుగు ముంగిళ్ళ వెలుగు దివ్వెలు. తిక్కన భారతానికి కల్పించే తెలుగుదనంలో ఇదొక 
జిలుగు మాత్రమే. కురిసిన, మురిసి రాలిన, (తెస్సి తొరగిన, ఓలినెత్తిన, పరదేశి దొరలు మొదలైన తెలుగు పదాల పొందిక 
తెలుగు దేశీయతకు దిక్కు. (సంపా.) 


వ సముచితంబుగా( బ్రవేశించి. 76 


తాత్సర్యం: (వేగులు) తగు విధంగా (నగరిలో) (ప్రవేశించి. 


తే. ద్రోణ గాంగేయ భానుమత్సూను కృప సు । శర్మ దుశ్శాసనులు సర్వ సైన్యపతులు 

నార్య జనములు6 గొలువ మహార్దక్రాంచ । నోన్నతాసనమున. గొలువున్నవాని. 77 
ప్రతిపదార్థం: |ద్రోణ= (ద్రోణాచార్యుడూ; గాంగేయ= భీష్ముడూ; భానుమత్సూను= సూర్యపుత్రుడు కర్ణుడూ; కృప= కృపాచార్యుడూ; 
సుశర్మ= సుశర్మా; దుశ్చాసనులు= దుళ్ళాసనుడూ; సర్వసైన్యపతులు= సేనాపతులందరూ; ఆర్యజనములు= పెద్దలూ; 


కొలువన్‌= సేవించగా; మహార్హ= మిక్కిలి విలువగల; కాంచన= బంగారపు; ఉన్నత+ఆసనమునన్‌= గొప్ప ఆసనం మీద; 
కొలువు+ఉన్నవానిన్‌= సభతీరి ఉన్నవాడిని. 


తాత్సర్యం: ద్రోణ, భీష్మ, కర్ణ కృప, సుశర్మ, దుశ్చాసనాదులూ, సేనాపతులూ, పెద్దలూ సేవించగా బంగారపు 
ఉన్నతాసనం మీద కూర్చుండి సభ తీరి ఉన్నవాడిని. 


స్రగ్ధర. 
మౌళిస్రక్సంగ రంగ న్మధుకరపటలీ మానసా కృష్ణి విద్యా 
శాలి స్పారాబ్దరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్షా 
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర 
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్పీతు నాగేంద్ర కేతున్‌. 78 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: మౌళిస్రక్‌= తల యందలి పైనున్న పూలమాలల; సంగ= ఆసక్తి చేత; రంగత్‌= శ్రీడిస్తున్న; మధుకరపటలీ 
మానస= తుమ్మెదల పిండు యొక్క మనస్సులను; ఆకృష్ణి= ఆకర్షించుట అనెడి; విద్యాశాలి= నేర్పరితనంతో (ప్రకాశించే; 
స్సార= (ప్రకాశవంతమగు; అబ్బరేఖా= పద్మములనెడి; అంజలిపుట= దొప్పలవంటి దోసిళ్ళను; ఘటనా= కూర్చుటచేత; చారు= 
అందమైన; పాలస్థల= నుదురుభాగంకల; క్ష్మాపాల శ్రేణీ= (సామంత) రాజుల వరుసల యొక్క; విశాల= వెడల్పయిన; 
అంబక= నేత్రాలనెడి; కుముదవనీ= కలువల సమూహానికి; బాంధవ= బంధుత్వమునకు; ఆయత్త= సిద్దపడిన; చంద్రశ్రీ లీలా= 
చంద్రుడివలె శోభావిలాసముచేత; గాఢ= దట్టమైన; కాంతి= వెలుగుగల; స్మిత= చిరునవ్వుతోడి; వదనరుచిస్ఫీతున్‌= ముఖకాంతితో 
శోభిల్లేవాడిని; నాగేం(ద్రకేతున్‌= సర్పరాజధ్వజుడైన దుర్యోధనుడిని. 


తాత్సర్యం: శిరస్సులందు ధరించిన పూల సరులలోని పూదేనెకై తిరుగాడుతున్న తుమ్మెదలను (భ్రమ పెట్టజాలినట్టున్న 
కేల్మోడ్పులను నెన్నుదుట కీలించిన సామంతరాజులు విశాలనేత్రా లనెడు కలువ మొత్తాలకు వెన్నెలను పోలు 
చిరునగవుగల చంద్రుడివంటి ముఖంతో (ప్రకాశించే వాడిని, నాగేంద్రుడి గుర్తుగల కేతనం కలవాడిని దుర్యోధనుడిని. 
(తరువాతి వచనంతో అన్వయం.) 

విశేషం: అలం: (బ్రాంతిమంతం, రూపకం. మూలాతిరిక్తమైన ఈ రాజరాజు వైభవ వర్లనం ఓజోగుణంతో, ఉదాత్తాలంకారంలో 
భాసిస్తూ దుర్యోధనుడి రాజ్యగర్వాన్ని (ప్రదర్శిస్తున్నది. తిక్కనగారి దీర సంస్కృత సమాస ఘటితమైన ధారామధురమైన 
రచనాశక్తిని (ప్రకటిస్తున్నది. ఎప్పుడో కాని తిక్కన ఇటువంటి పద్యాలు రచించడు. (స్రగ్ధరావృత్తానికి (ప్రతిపాదంలోనూ వరుసగా 
- మ,రుభు న య, య, య గణాలుంటాయి. ఎనిమిదో అక్షరం, పదునైదవ అక్షరం యతిస్థానాలు. (ప్రాసం విధాయకం. 
(సంపా.) 

వ. కని జయజయశబ్దపూర్వంబుగా సాష్టాంగ దండ ప్రణామంబు సేసి. 79 


ప్రతిపదార్థం: కని= చూచి; జయజయశబ్దపూర్వంబుగాన్‌= జయజయశబ్దాలతో; సాష్టాంగ దండ (ప్రణామంబు+చేసి= 
సాగిలపడి నమస్కారాలు చేసి. 


తాత్పర్యం: చూచి జయజయ శబ్దాలతో సాగిలబడి నమస్కారాలు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క మొగిచిన చేతులు ముందల । నిగిడించి నితాంత వినయ నిరతిం జారుల్‌ 

తగ విన్నవించి రిట్లని । జగతీశ్వరునకు నిజ ప్రచారం బెల్లన్‌. 80 
ప్రతిపదార్థం: మొగిచిన= జోడించిన; చేతులు= హస్తాలు; మున్‌+తలన్‌= తలకు ముందు భాగమైన నెన్నుదురుపై; నిగిడించి= 
జోడించి నిలిపి; చారుల్‌= వేగులు; ఇట్టు+అని= చెప్పబోవునట్టుగా; నిజప్రచారంబు+ఎల్లన్‌= తాము సాగించిన సంచారమంతటిని; 


జగతీ+ఈశ్వరునకున్‌= (ప్రభువైన సుయోధనుడికి; నితాంత వినయ నియతిన్‌= మిక్కిలి వినయశీలంతో; ఇట్టు+అని= ఈ 
విధంగా; తగన్‌+విన్నవించిరి= తగునట్ల్టు మనవి చేశారు. 


తాత్సర్యం: వేగులు చేతులెత్తి నుదుట ఉంచి నమస్కరించి తాము సాగించిన సంచార విశేషాలనన్నిటినీ మిక్కిలి 
వినయభావంతో సుయోధనుడికి ఈ విధంగా విన్నవించారు. 


క. “దేవర యానతి( బాండవు । లేవురు ద్రౌపదియు నున్న యెడ యే మరయం 
గా వెడలి వారు సనిన మ । హావిపినంబులకు. దొలుత నరిగితిమి వెసన్‌. 81 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 389 
ప్రతిపదార్థం: దేవర+ఆనతిన్‌= రాజుగారి ఉత్తరువు ప్రకారం; పాండవులు+ఏవురున్‌= అయిదుగురు పాండవులూ; (ద్రౌపదియున్‌= 
ద్రౌపదీ; ఉన్న+ఎడన్‌= ఉన్నచోటును; అరయంగాన్‌= తెలిసికొనటానికి; ఏము= మేము; వెడలి= వెళ్ళి; తొలుతన్‌= ముందుగా; 
వారు+చనిన= వారు వెళ్ళిన; మహావిపినంబులకున్‌= కీకారణ్యాలకు; వెసన్‌= వేగంగా; అరిగితిమి= వెళ్ళాం. 


తాత్సర్యం: 'దేవరవారి ఆదేశంతో పాండవు లైదుగురు (ద్రౌపదితో కలిసి వెళ్ళిన కారడవులను మేము గుర్తించి 
ముందుగా వాటిలో వెదకటానికి వేగంగా వెళ్ళాం. 


వ. అందు. 82 


తాత్సర్యం: ఆ అరణ్యాలలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. పరంగు పొదరు పొదరు, పల్లంబు పల్లంబు । మ్రాను మ్రాను, దుర్గమంపుం జోటు 

దుర్గమంపుం జోటు, దొన దొన, గుహ గుహ । యాదిగాంగ నెందు నరసి యరసి. 83 
ప్రతిపదార్థం: పరంగు= అక్కడ ఉన్న; పొదరు పొదరు= అన్ని పొదలూ; పల్లంబు పల్లంబు= అన్ని పల్లపు (ప్రాంతాలు; [మ్రాను 
మ్రాను= అన్ని చెట్టూ (చెట్టు చెట్టును); దుర్గమము+చోటు= అడుగిడరాని చోటులు; దొనదొనన్‌= కొండల మీది నీటి 
దొరువులూ; గుహ గుహ= అన్ని కొండ గుహలును; ఆది+కాంగన్‌= మొదలైన; ఎందున్‌= ఎక్కడెక్కడో ఉన్న చోట్లలో; అరసి 
అరసి= వెదకి వెదకి, బాగా వెదకి. 


తాత్సర్యం: కనబడిన పొదరిళ్ళన్నీ ఒక్కొక్క దానిగా గాలించాం. పల్లపు ప్రాంతాలన్నింటినీ డీగి చూదాం. చెట్టు 
చెట్టుకూ తిరిగి ఎక్కి చూచాం. చొరటానికి వీలులేని చోట్లలో కూడా చొరబడి వెదికాం. నీటి పడియలన్నింటినీ 
పరిశీలించాం. కొండ గుహలలో దూరి గాలించాం. ఇటువంటి వెన్నో చోట్లలో తిరిగి తిరిగి, వెదకి వెదకి ప్రయత్నించాం. 


విశేషం: అలం: వృత్య్యనుప్రాసం. పొదరు పొదరు, (మ్రాను [మ్రాను వంటి చోట్ల ప్రయోగించిన ఆమేడితాలు వేగుల వేగాన్నీ 
వెదకిన చోటునే మరల మరల వెదకి ధ్రువపరచుకొన్న వైనాన్నీ ధ్వనింపచేస్తున్నవి. అరసి యరసి- ఇక్కడ ద్విరుక్తి అత్యంతార్థమున 
నైనది- ప్రౌఢ; శబ్ద - 112 సూ. (సంపా.) 


వ. ఒక్కయెడ నరదంబు లరిగిన చొప్పు గాంచి దాని వెంబడిం జని చని. 84 


ప్రతిపదార్థం: ఒక్క+ఎడన్‌= ఒకచోట; అరదంబులు= తేరులు; అరిగిన= పోయిన; చొప్పు= జాడను; కాంచి= చూచి (గుర్తించి); 
దాని వెంబడిన్‌= దాని వెంట; చని చని= చాలా దూరం పోయి. 


తాత్సర్యం: ఒకచోట రథాలు పోయిన జాడ గమనించి, దాని వెంట మేము కూడా చాలా దూరం వెళ్ళి. (తరువాతి 


పద్యంతో అన్వయం.) 


క. కేవలసూతుల తోడన । పోవుట గని వాని€ జేర బోవక యవి యిం 
కేవంక( బోవునొకొ! యను । భావనం బోయితిమి వానిపజ్జన యేమున్‌. 85 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కేవల సూతులతోడన్‌= కేవలం సారథులతో మాత్రమే; పోవుటన్‌+కని= (ఆ తేరులు) వెళ్ళటం చూచి; 
వానిన్‌+చేరన్‌+పోవక= వాటిని సమీపించకుండా; అవి= ఆ తేరులు; ఇంకన్‌+ఏవంకన్‌= ఇక నీ దిక్కునకు; పోవునొకొ! అను 
భావనన్‌= వెళ్ళునో అనే తలపుతో; వానిపజ్జన్‌+అ= వాని (ప్రక్కనే; ఏమున్‌= మేముకూడా; పోయితిమి= వెళ్ళాము. 
తాత్సర్యం: సారథులతో మాత్రమే పోతున్న ఆ రథాలను చూచాం. వాటి దగ్గరికి పోకుండా అవి ఎటువైపు 
పోతాయో గమనిస్తూ వాటి వెంట రహస్యంగా అనుసరించాం. 


వ. _ అవియును ద్వారకా నగరంబున కరిగిన. 86 
తాత్పర్యం: ఆ రథాలు ద్వారకా నగరానికి చేరగా. 


క. అందుల నుండుదు రను నా । సం దెల్లముగా(గC బెక్కు చందంబుల ము 
ట్టం దిరిగి తడవి కుంతీ। నందనులం గాన లేక నానా భంగిన్‌. 87 
ప్రతిపదార్థం: అందులన్‌= ఆచోట (ద్వారకలో); ఉండుదురు+అను+ఆసన్‌= ఉంటారనే ఆశతో; తెల్లముకా(గన్‌= 


స్పష్టమయ్యేటట్టుగా; పెక్కుచందంబులన్‌= అనేక రకాలుగా; ముట్టన్‌+తిరిగి= కడముట్ట తిరిగి; తడవి= వెదకి; నానాభంగిన్‌= 
అనేక విధాలుగా; కుంతీనందనులన్‌+కానన్‌లేక= కుంతీకుమారులైన పాండవులను గుర్తించలేక. 


తాత్సర్యం: ఆ ద్వారకలో ఉంటారనే ఆశతో అనేక విధాలుగా కడముట్ట తిరిగి వెదకి పాండవులను గుర్తించలేకపోయాం. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. విచ్చిపోయి సమస్త దేశంబులుం గలయం గ్రుమ్మరి, కొండొకయు నుపేక్షలేక వెరవుతోడిదకాం బరికించుచు. 
బయలనునాలస్యంబు దక్కియోలంబునట్ల శోధించుచు( గీడయిన నుదాసీనత యుడిగి మేలి చందంబునం 
భావించుచు, వివిధ ప్రకారంబు లయిన బహు ప్రదేశంబులు రోసి, కౌంతేయులం గానక సంకేత స్థలంబునం 
గూడికొని, మా వర్తించిన తెటింగు దేవరకు నెలింగించి, యట దివ్యచిత్తంబున నవధరించిన భంగి 
సేయువారమై చనుదెంచితిమి; మాకుం జూడ( బాండవులు పొడ వడంగి లేకపోయిరిగాని యీ లోకంబున 
నునికి గలిగిన నగపడకుండ నేర; రిది యిక్కార్యంబు నున్నరూపు; మటియొక్క విశేషంబునం బ్రియం బంది 
వచ్చితిమి; చిత్తగింపుము. 88 

ప్రతిపదార్థం: (నానాభంగిన్‌= అనేక విధాలుగా); విచ్చిపోయి= విడిపోయి; సమస్త దేశంబులున్‌ కలయన్‌+క్రుమ్మరి= అన్ని 

దేశాలలో కలయ తిరిగి; కొండొకయున్‌= ఒక్కింతకూడా; ఉపేక్షలేక= అశ్రద్ద చేయకుండా; వెరవుతోడిద కాన్‌= ఉపాయంతో; 
పరికించుచున్‌= పరిశీలిస్తూ; బయలను= బహిరంగప్రదేశాలలోనూ; ఆలస్యంబు+తక్కి= ఆలస్యం లేకుండా; ఓలంబు 
అట్టు+అ= రహస్య ప్రదేశాలలో వెదకినట్టుగానే; శోధించుచున్‌= వెదకుతూ; కీడు+అయినన్‌= ఇబ్బంది కలిగినా; ఉదాసీనత= 
అలసత; ఉడిగి= వదిలి (సోమరితనం వదిలి); మేలిచందంబునన్‌+భావించుచున్‌= మంచి పద్దతులను తలపోస్తూ; వివిధ 


ప్రకారంబులు+అయిన బహు (ప్రదేశంబులు రోసి= అనేక విధాలుగా అనేక స్థలములలో వెదికి; కౌంతేయులన్‌+కానక= 
పాండవులను చూడలేక; (గుర్తించలేక) సంకేతస్థలంబునన్‌= రహస్యస్థలంలో; కూడికొని= కలిసికొని; మా వర్తించిన తెణంగు= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 391 
మేము తిరిగిన పద్దతిని; దేవరకున్‌= (ప్రభువులకు; ఎజింగించి= తెలిపి; అట= తరువాత; దివ్యచిత్తంబునన్‌= దేవరవారి 
మనసులో; అవధరించిన భంగిన్‌= తోచినరీతిగా; చేయువారము+ఐ= నడుచుకొనటానికి; చనుదెంచితిమి= వచ్చిచేరాం; 
మాకున్‌+చూడన్‌= మేము పరిశీలింపగా; పాండవులు పొడవు+అడంగి లేకపోయిరి= పాండవులు రూపుమాసిపోయినట్టున్నారు; 
కాని= కాకుండా; ఈ లోకంబునన్‌+ఉనికి కలిగినన్‌= ఈ లోకంలో (బ్రతికి ఉన్నట్లయితే; అగపడకుండనేరరు= కనబడకపోరు; 
ఇది ఈ+కార్యంబు+ఉన్న రూవు= ఇది ఈ ప్రయత్నంలో తేలిన వలితాంశం (యఠార్భం); మజీయొక్క 
విశేషంబునన్‌+ప్రియంబు+అంది వచ్చితిమి= ఇంకొక్క విశేషంతో సంతోషపడి వచ్చాం; చిత్తగింపుము= దానిని వినుము. 


తాత్సర్యం: (మేము) అనేక రకాలుగా విడిపోయి అనేక దేశాలలో తిరిగి ఒకింత కూడా అలసత్వం లేకుండా 
ఉపాయాలతో మార్గాంతరాలతో ఆలస్యం లేక రహస్యంగా వెదకుతూ కష్టనష్టా లెదురైనా సోమరితనం లేక మేలుగా 
తగిన ఆలోచనలు చేసికొంటూ అనేక స్థలాలలో అనేక విధాలుగా వెదకి పాండవులను చూడలేక తిరిగి సంకేత 
స్థలానికి చేరుకొన్నాం. మేము చేసిన ప్రయత్నాల నన్నింటిని ప్రభువులకు తెలిపి ఆమీద మీ ఆనతి (ప్రకారం 
వర్తించుకొందామని వచ్చాం. మాకు చూడ - పాండవులు రూపు మాసిపోయి ఉంటారు. బ్రతికి ఉంటే కనబడకుండా 
పోరు. ఇది ఇందులో ఉన్న యథార్థం. అయితే ప్రియమైన మటొక విశేషం విని సంతోషంతో వచ్చాం. దానిని 
చిత్తగించండి. 


సీ. మత్య్యదేశాధీశు మజందిం గీచకునిం బు । ణ్యోజ్జలాకృతి యగు నొక్క వనిత 
కతమున నడురేయి గంధర్వు లతిరహ । స్య ప్రకారంబున( జంపి; రదియు 
నక్కజం బాయుధవ్యవహార మేమియు । లేదు, శిరంబు కా ల్లేలు డొక్క 
లోనికి. జొరంద్రోచి పీనుంగు ముద్దగాం జేసివైచిరి దుష్టచిత్తులైన 


తే. యతని తమ్ముల నొక్కరినైనం దప్పి। పోవనీక యా రాత్రియ పొదివి చిత్ర 
నిహతి( దెగ-జూచి యనిరూపణీయ దుర్చి। వారవృత్తిమై నరిగిరి కౌరవేంద్ర! 89 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర= ఓ కురురాజా! (దుర్యోధనా!); మత్స్యదేశ+అధీశుమజందిన్‌+కీచకునిన్‌= మత్స్యదేశానికి రాజయిన 
విరటుని బావమరది కీచకుడిని; పుణ్య+ఉజ్ఞ్యల+ఆకృతి+అగు= పుణ్యం చేత వెలుగొందే అందమైన ఆకారం కలిగినదైన; 
ఒక్క వనిత= ఒక యింతి; కతమునన్‌= కారణంగా; నడురేయి= అర్హరా(త్రివేళ; గంధర్వులు= గంధర్వులు; అతిరహస్య 
ప్రకారంబునన్‌= మిక్కిలి రహస్యమైన రీతిలో; చంపిరి= చంపారు; అదియున్‌+అక్కజము= అదికూడా ఆశ్చర్యకరం; 
ఆయుధవ్యవహారము+ఏమియున్‌ లేదు= ఆయుధాల వినియోగం ఏమాత్రమూ లేదు; శిరంబు కాల్‌+కేలు= తల, కాళ్ళూ 
చేతులు; డొక్కలోనికిన్‌= కడుపులోనికి; చారన్‌+త్రోచి= చొచ్చుకొనేటట్టుగా కుక్కి; పీనుంగున్‌= శవాన్ని; ముద్దగాన్‌= ముద్దగా; 
చేసివైచిరి= చేసివేశారు; దుష్ట్రచిత్తులు+ఐన= దురాత్ములైన; అతని తమ్ములన్‌= వాని తమ్ముళ్ళను; ఒక్కరిన్‌+ఐనన్‌+ 
తప్పిపోనీక= ఒకరిని కూడా తప్పించుకొని పోనీయకుండా; ఆ రాత్రి+అ= ఆ రాత్రిలోనే; పొదివి= (క్రమ్ముకొని; చిత్రనిహతిన్‌= 
వింతగా చంపటంతో; తెగన్‌= చావగా; చూచి= చూచి; అనిరూపణీయ= ఇదమిత్డమని, నిరూపించటానికి సాధ్యం కాని; 
దుర్నివారవృత్తిమైన్‌= అడ్డుకొన సాధ్యంకానట్టు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ కౌరవేంద్రా! మత్ఫ్స్యదే శపు రాజైన విరటుడి బావమరది కీచకుడిని, పవిత్రమూర్తి అయిన ఒక 
సుందరాంగి కారణంగా అర్దరాత్రి వేళ గంధర్వులు అతి రహస్య పద్దతిలో చంపారు. ఆ చంపటం కూడా 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆశ్చర్యకరంగా చంపారు. ఆయుధాలతో పనిలేకుండా చేసిన ఆ యుద్దంలో తల, కాళ్ళు, చేతులు డొక్కలోనికి 
చొప్పించి పీనుగును ముద్దగా చేసివేశారు. దుర్మార్గులయిన కీచకుడి తమ్ముళ్ళను కూడా వదలకుండా (క్రమ్ముకొని 
ఒక్కడు కూడా మిగలకుండా వింత చావులు చచ్చేటట్లు చంపారు. వా రెట్లా చంపారో ఇదమిత్సమని నిరూపించటానికి 
సాధ్యం కానిరీతిలో చంపి, నివారింప వీలుకొని విధంగా ఆ గంధర్వులు వెడలిపోయారు. 


వ. విరాటుండు పగతుండు గావున దదీయవ్యసనం బెటజింింపవలయు నని విన్నవించితి; మది యట్లుండె; 
బాండవులనన్వేషించుపని యిటమీ(దంజిత్తగించు తెబింగానతిచ్చునది, యనిన విని 'యట్ల చేయుదము 
గాక!’ యని వారల బోవం బనిచి, కొంతసేపు చింతాక్రాంతుండై, య మ్మహీకాంతుండు మంత్రులం జూచి 
యిట్లనియె. 90 


ప్రతిపదార్థం: విరాటుండు= విరాటరాజు; పగతుండు+కావునన్‌= విరోధి కనుక; తదీయ= అతడియొక్క; వ్యసనంబు= కష్టం; 
ఎజీంగింపవలయున్‌+అని= తెలియచేయవలెనని; విన్నవించితిమి= విన్నపం చేశాము; అది అట్టు+ఉండెన్‌= అది ఆ విధంగా 
ఉండగా; పాండవులన్‌+అన్వేషించుపని= పాండవులను వెదకుపని; ఇటమీందన్‌= ఇకపై; చిత్తగించు తెజంగు= తెలిపే పద్దతి; 
ఆనతి+ఇచ్చునది= ఉత్తర్వు చేయవలసింది; అనినన్‌+విని= అనగా విని; అట్టు+అ చేయుదము+కాక= ఆ విధంగానే చేద్దాము 
గాక; అని= అంటూ; వారలన్‌= వేగులను; పోవన్‌+పనిచి= వెళ్ళుటకు ఉత్తర్వుచేసి; కొంతసేపు= ఒకింతకాలం; 
చింతాక్రాంతుండు+ఐ= ఆలోచనలో మునిగినవాడై; ఆ+మహీకాంతుండు= ఆ రాజు (దుర్యోధనుడు); మం(త్రులన్‌+చూచి= 
తన మం(త్రులను చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: విరాటుడు శత్రువు కనుక అతడికి ఏర్పడిన బాధను (మీకు) తెలుపవలెనని విన్నవించాము. అది అట్టా 
ఉండగా, ఇకముందు పాండవులను గూర్చి వెదికే విషయంలో తగిన ఉత్తరువు లివ్వవలసింది" అని అనగా 'అట్రే 
చేస్తాములే' అని వేగులను పంపి దుర్యోధనుడు కొంతసేపు గాఢంగా ఆలోచనలో మునిగి, ఆ తరువాత, తన 
మంత్రులతో ఈ విధంగా అన్నాడు. 


తే. 'సమయ సముచిత కృత్యంబు చక్క జేసి । పాండవులు రాజ్యమున కాసపడకమున్న 

యరసి యెటింగి యరణ్యంబు నందు దొంటి । యట్ల యిడుమలఈ. గుడువ6 బో నడుపవలయు. 91 
ప్రతిపదార్థం: పాండవులు= పాండవులు; సమయ సముచిత కృత్యంబు= (అరణ్య అజ్ఞాతవాస) (ప్రతిజ్ఞకు ఉచితమైన 
పనులు; చక్కన్‌+చేసి= నెరవేర్చి; రాజ్యమునకున్‌+ఆసపడకమున్ను+అ= రాజ్యానికై ఆశింపకముందే; అరసి= వెదకి; 
ఎటీంగి= తెలిసికొని; అరణ్యంబునందున్‌= అడవులలో; తొంటి+అట్టు+అ= వెనుకటి మాదిరిగానే; ఇడుమలన్‌= కష్టాలను; 
కుడువన్‌= అనుభవించగా; పోన్‌+అడుపన్‌వలయున్‌= పోయేటట్టు చేయాలి. 


తాత్సర్యం: “పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని మరల రాజ్యం 
కొరకు ఆశపడకముందే, వారిని వెదకి గుర్తించి, పూర్వంవలె అరణ్యాజ్ఞాతవాసరూపకష్ట్రా లనుభవింప చేయవలసిందే. 


క. ఎటుగుట దుర్షట; మెవ్విధి | నెఖు(గంగా వచ్చు? మీర లెల్లను మీమీ 
యెలి(గిన చందంబున నా । కెలిగింపు(డు వారి వెదకి యెటు(గు తెఅంగుల్‌. 92 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 393 
ప్రతిపదార్థం: ఎణు(గుట దుర్భటముః= తెలిసికొనుట కష్టం; ఏ+విధిన్‌+ఎటుగంగాన్‌ వచ్చున్‌?= ఏ విధంగా తెలిసికొనవచ్చునో; 
మీరలు+ఎల్లను= మీరందరూ; మీమీ+ఎణి(గిన చందంబునన్‌= మీకు మీకు తెలిసిన పద్దతితో; వారిన్‌= పాండవులను; వెదకి; 
ఎయు6గు= గుర్తించే; తెణంగుల్‌= ఉపాయాలను; నాకున్‌+ఎణీ(గింపు(డు= నాకు తెలియజేయండి. 


తాత్సర్యం: పాండవులను తెలిసికొనటం అశక్యం. ఏ విధంగా వారిని వెదకి తెలిసికొనవచ్చునో మీరందరూ మీకు 
తోచిన ఉపాయాలను నాకు తెలియజేయండి.” 


విశేషం: ఈ పద్యంలో 'ఎటుంగు' అనే పదాన్ని అయిదుసార్హు వాడటంవలన పాండవులను గుర్తించాలన్న తహతహ 
దుర్యోధనుడి కెంతగా ఉన్నదో వ్యక్తమవుతున్నది. పంచపాండవులనూ గుర్తించి తిరిగి అరణ్యాలకు పంపాలనే కసి కూడా ఆ 
అయిదు శబ్దాలలో ధ్వనిస్తున్నది. (సంపా.) 


వ. అనిన రాధేయుం డిట్లనియె. 93 
తాత్సర్యం: అని అనగా కర్చు డీ విధంగా అన్నాడు. 


ఆ. “వివిధ దుర్నిరూప వేషముల్‌ గైకొని । నిఖిల దిశలయందు నిపుణవృత్తి 
నెటు(గునట్లుగా ననేకులం బుచ్చిన । నెల్లి నేటిలోన నెటు(గంబడరె?' 94 
ప్రతిపదార్థం: వివిధ దుర్నిరూపవేషముల్‌= గుర్తించటానికి వీలుకాని అనేక వేషాలను వేసికొని; నిఖిల దిశల+అందున్‌= అన్ని 


దిక్కులలోనూ; నిపుణవృత్తిన్‌= నేర్పరితనంతో; ఎయుంగునట్టుగాన్‌= తెలిసేటట్టుగా; అనేకులన్‌+పుచ్చినన్‌= అనేకులను పంపితే; 
ఎల్లి నేంటిలోనన్‌= రేపో నేడో; ఎజుంగన్‌+పడరు+ఎ?= గుర్తింపబడరా? 


తాత్పర్యం: 'ఇతరు లెవ్వరూ గుర్తించ వీలులేని వేషాలు వేసికొని నేర్పుగా పాండవులను గుర్తించగల వేల మంది 
వేగుల వేషగాం[డ్రను దేశం నలుమూలలా పంపితే రేపో నేడో వారిని గుర్తించలేరా?” 


క, అను పలుకులు విని దుశ్శ్ళా । సను€ డేమియు సరకుగొనక సమదవిలాసా 

ననుండై నిజాగ్రజన్ముని(। గనుంగొని యిట్లనియె గాఢ గర్వ స్పూర్తిన్‌. 95 
ప్రతిపదార్థం: అను పలుకులు= అనే మాటలు; విని= విని; దుళ్ళాసనుండు= దుశ్శాసనుడు; ఏమియున్‌ సరకు కొనక= 
ఏమాత్రంలెక్కచేయక; సమదవిలాస= గర్వంతో, సంతోషంతో (కూడుకొన్న); ఆననుండు+ఐ= ముఖం కలవాడై; నిజ+ 
అ(గ్రజన్మునిన్‌+కను(గొని= తన అన్ననుచూచి; గాఢగర్వస్ఫూర్తిన్‌= దట్టమైన గర్వం ఉట్టిపడగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్సర్యం: (కర్చుడు) అన్న మాటలను విన్న దుళ్ళాసనుడు ఏమాత్రమూ లెక్కచేయక నిర్లక్ష్య భావంతో గల 
ముఖంతో తన అన్న మొగం చూచి దట్టమైన అహంకారం ఉట్టిపడగా ఇట్టా అన్నాడు. 


చ. “వలవదు రోయ[( బాండవుల; వా రొక యూటట లేని త్రిమ్మటన్‌ 
బల మణి వన్య సత్త్వముల పాల్పడి చచ్చినచోటం బూరియు 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 
న్మొలవదె యింత! కిం కిట మనోముద మస్టలితంబు గాంగ వి 
చ్చలవిడి రాజ్యలక్షి (దగు చందమునం గొనియాడు మున్ఫతిన్‌.' 96 


ప్రతిపదార్థం: పాండవులన్‌= పాండవులను; రోయన్‌= వెదుక; వలవదు= పనిలేదు; వారు= పాండవులు; ఒక+ఊరట లేని= 
ఏమాత్రమూ విరామం లేని; (త్రిమ్మటన్‌= తిరుగుట వలన; బలము+అటణి= శక్తి ఉడిగి; వన్యసత్త్యముల పాల్పడి= అడవిలోని 
క్రూరమృగాలకు చిక్కి; చచ్చిన చోటన్‌= చనిపోయినచోట; ఇంతకున్‌= ఈపాటికి; పూరియున్‌= గడ్డి కూడా; మొలవదె?= 
మొలకెత్తి ఉండదా?; ఇంకన్‌+ఇటన్‌= ఇక ఇక్కడ; మనస్‌()+ముదము= మనస్పంతోషం; అస్థలితంబు+కాంగన్‌= దృఢం కాగా; 
విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; రాజ్యలక్ష్మి న్‌= రాజ్యసంపదను; తగు చందమునన్‌= తగిన విధంగా; ఉన్నతిన్‌= గొప్పగా; కొనియాడుము= 
క్రీరించుము. 


తాత్సర్యం: 'పాండవులను వెదకవలసిన పనే లేదు. వారు విరామమంటూ లేకుండా తిరిగి తిరిగి, బలం తరిగి, 
క్రూరమృగాల పాలబడి చచ్చి ఉంటారు. వారు చచ్చినచోట ఇప్పటికి గడ్డి కూడా మొలిచి ఉంటుంది. కాబట్టి 
ఇకమీద హృదయాహ్లోదం తరగకుండా స్వేచ్చగా తగినరీతిలో రాజ్యసంపదను అనుభవించుము.' 


విశేషం: పాండవులు చనిపోయి ఉంటారని భావించిన దుళ్ళాననుడు అపరిణతబుద్ది కలవాడని తనంతట తానే 
ప్రకటించుకొన్నాడు. అతడు గర్వాంధుడు. అన్నను మెప్పించటమే అతడి ధ్యేయం. వాస్తవం కంటె అతడి మనసులోని 
కోర్కెను పరోక్షంగా బయటపెట్టుకొన్నాడు. అతడి మాటలు విజ్ఞులైన |ద్రోణాదులకు నవ్వు తెప్పించాయంటే ఆశ్చర్యం లేదు. 
(సంపా.) 


వ. అనిన విని దరహసితవదనుం డగుచు. గుంభసంభవుం డిట్లనియె. 97 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; దరహసితవదనుండు= చిరునవ్వుతోడి మొగం కలవాడు; అగుచున్‌= జొతూ; 
కుంభసంభవుండు= (ద్రోణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వు మొగంతో [ద్రోణుడు ఇట్లా అన్నాడు. 
విశేషం: ఈ దరహాసం పరిహాస సూచకం. (సంపా.) 


ఉ. క్షాత్రసమగ్రు, లార్యనుత గౌరవదీప్తులు, వర్ణనీయ సౌ 

భ్రాత్రు, లుదాత్త దైవబలభవ్యులు, దివ్యసమాను, లా పృథా 

పుత్రులు; వారి నాపదలు వొందునె? యోపిన నింకనైన నీ 

ధాత్రి గడంగి యారయు విధంబులు సెప్పు(డు నేర్పు లేర్పడన్‌.” 98 
ప్రతిపదార్థం: ఆ పృథాపుత్రులు= కుంతీ కుమారులైన ఆ పాండవులు; క్షాత్రసమగ్రులు= క్షత్రియగుణమైన శౌర్యంతో 
నిండినవారు; ఆర్యనుతగౌరవదీపులు= పెద్దలచేత పొగడబడిన గౌరవం, తేజస్సు కలవారు, గౌరవం చేత (ప్రకాశించేవారు; 
వర్షనీయ= కీర్తించదగిన; సౌభ్రాత్రులు= ఉత్తమమైన సోదరభావం కలవారు; ఉదాత్త దైవబల భవ్యులు= గొప్ప దైవబలంచేత 


క్షేమం కలవారు; దివ్యసమానులు= దేవతలతో సమానమైనవారు; వారిన్‌= పాండవులను; ఆపదలు+పొందునె?= ప్రమాదాలు 
పొందుతాయా? ఓపినన్‌= సామర్థ్యం ఉంటే; ఇంకన్‌+ఐనన్‌= ఇకముందైనా; ఈ ధా(త్రిన్‌= ఈ లోకంలో; కడంగి= ప్రయత్నించి; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 395 
ఆరయువిధంబులు= గుర్తించే మార్గాలను (ఉపాయాలను); నేర్పులు+ఏర్పడన్‌= మీ నైపుణ్యాలు తెలిసేటట్టు; చెప్పుండు= 
చెప్పండి. 


తాత్పర్యం: పాండవులు క్షత్రియుల కుండవలసిన ఉత్తమగుణాలన్నీ దండిగా ఉన్నవారు. పెద్దలు కీర్తించే గౌరవంతో 
వెలుగొందేవారు. నోరారా పొగడదగిన సోదర(ప్రేమ కలవారు. మేలైన దైవబలంతో ప్రకాశించే పుణ్యాత్ములు. 
దేవతలతో తులతూగేవారు. వారికా ఆపదలు కలిగేది? అది అసంభవం. మీకు చేతనైతే ఇకమీదనైనా ఈ లోకంలో 
వారున్న చోటును వెదకి గుర్తించే ఉపాయాలను మీ నేర్పులు ఏర్పడేటట్టు చెప్పండి.” 


విశేషం: 1. అలం: కావ్యలింగం, పరికరం. కుంతీ కుమారులంటే ధర్మజ, భీమార్జునులే అయినా ఆ మాట పాండవుల 
కందరికీ ఛత్రిన్యాయంతో వర్తిస్తుంది. ఆ అర్థాన్ని ఈ పద్యం సమర్థిస్తున్నది కూడా. ఇందులో పాండవులకు వాడిన విశేషణాలు 
అయిదు. పంచ పాండవులకు సామాన్య గుణాలుగా పంచ లక్షణాలుంటాయన్నది సార్ధకోక్తి అవి వారికి ఆపదలు కలుగవని 
ధ్రువీకరించటానికి హేతువు లవుతున్నాయి. అందువలన కావ్యలింగాలంకారం. విశేషణాలు సాభిప్రాయాలు కాబట్టి 
పరికరాలంకారం. క్షత్రియగుణం క్షాత్రం “క్షతాత్‌ త్రాయతే ఇతి క్షత్రః తస్యాపత్యం క్షత్రియః- క్షత్రము వలన రక్షించువాడు 
కనుక క్షత్రుడు, వాని యపత్యము గనుక క్షత్రియుడు”అని గురుబాల ్రభోధిక. ఎదుటివారిని నాశనం నుండి రక్షించే 
క్షత్రియుడు తాను నాశనం కాడు. ఆత్మహత్య చేసికొనడు. పైపెచ్చు క్షత్రియగుణాలన్నీ పూర్తిగా కలవారైన పాండవులు 
చావటం కల్ల. వారు పెద్దలచేత కీర్తించబడే గౌరవం, తేజస్సు కలవారు కాబట్టి మేధావులు వారిని లోకంలో పెట్టుకొని రక్షిస్తారు. 
వారి సోదర (పేమ భేదాలకు అతీతం కాబట్టి వారిలో వారు పోట్టాడుకొని చావకపోగా, ఒకరి కొకరు తోడుగా ఉండి స్వీయ 
రక్షణ చేసికొనగలరు. వారికి పురుషయత్నంతోపాటు దైవబలం కూడా దండిగా ఉన్నది. కాబట్టి వారికి దేవుడే యోగక్షేమాలు 
చూస్తాడు. ఇక పోగా, చివరకు వారే దేవతల వంటివారు. వారు మానవుల వలె చావరు. దైవశక్తులతోఅడ్డంకులను అధిరోహించ 
గలుగుతారు- అని ద్రోణుడు అన్నాడు. పాండవులు ఎట్టిపరిస్టితులలోనూ కష్టాలుపడలేక చనిపోయే బలహీనులుకారని 
తర్కసహంగా చెప్పాడు. వారిని కనుగొనలేని అసమర్గులు కౌరవులే అని వ్యంగ్యంగా అధిక్షేపించాడు. తెలివితేట లుంటే 
ఉపాయాలు చెప్పండని అవహేళన చేశాడు. వస్తుతత్త్యం తెలిసి వివేచించే వివేకం కౌరవులకు, విశేషించి దుశ్చాసనుడికి లేదని 
ద్రోణుడి ఆక్షేపణ. దుశ్చాసనుడి (ప్రతిభ కౌరవులకు (ప్రతినిధిగా నిలవటం శోచనీయం. (ద్రోణుడీమాటలనటంలో పాండవ 
పక్షపాతంకంటె వాస్తవనిరూపణమే ముఖ్యం. (సంపా). 


భీష్ముడు దుర్యోధనునితో ధర్మరాజు సుగుణంబుల జెప్పుట (సం. 4-27-1) 
వ. అనిన నాతని మాట లాదరించి భీష్ముం డిట్లనియె. 99 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (ద్రోణుడు అట్టనగా); ఆతనిమాటలు+ఆదరించి= (ద్రోణుడి మాటలను గౌరవించి; భీష్ముండు= 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ (ద్రోణుడి మాటలను గౌరవించి భీష్ము డిట్టా అన్నాడు. 


ఉ. 'నల్లవొ! నిక్కమాడె నృపనందను ముందట ద్రోణు( డొక్క(డుం; 
దెల్లము; వారు బాహుబల ధీబల దైవబలంబు లొప్ప వ 
ర్తిల్లుదు; రమ్మహాత్ముల కరిష్టము లేమిట నెందు నేల పా 
టిల్లెడు? వారి గాన్సను గడింది తదీయ మహానుభావతన్‌. 100 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నల్లవా!= ఆహా! (ప్రశంసనీయం); (ద్రోణు(డు+ఒక్క(డున్‌= ద్రోణుడొక్కడే; నృపనందనుముందటన్‌= 
రాజకుమారుడి ముందు (దుర్యోధనుడి ముందు); నిక్కము+ఆడెన్‌= నిజం చెప్పాడు; తెల్లము= ఇది నిజం; వారు= 
పాండవులు; బాహుబల, ధీబల, దైవబలంబులు= భుజబలం, బుద్దిబలం, దైవబలం; ఒప్పన్‌= (ప్రకాశించగా; వర్తిల్లుదురు= 
నడచుకొనేవారు; ఆ+మహాత్ములకున్‌= ఆ గొప్పవారికి; అరిష్టములు= అపాయాలు; ఏమిటన్‌= వేటి వలన; ఎందున్‌= 
ఎక్కడనైనా; ఏల= ఎందువలన; పాటిల్లెడున్‌?= కలుగుతాయి?; తదీయ= వారియొక్క; మహానుభావతన్‌= గొప్పతనము 
వలన; వారిన్‌= పాండవులను; కాన్సను= కనుగొనటం (గుర్తించటం); కడింది= కష్టం (సాధ్యంకాదు). 


తాత్సర్యం: 'అహా! రాజుముందు ద్రోణు డొక్కడే నిజం చెప్పాడు. అది స్పష్టం. పాండవులు బాహుబలం, 
బుద్దిబలం, దైవబలం కలిగి వ్యవహరిస్తారు. అటువంటి మహాత్ములకు ఆపదలు ఎక్కడినుండి, ఎందుకు, ఎట్లా 
వస్తాయి? వారు మహానుభావులు కాబట్టి వారిని గుర్తించడం అసాధ్యమే జాతుంది. 


విశేషం: అరిష్టమంటే రిష్టము (శుభం) కానిది. అశుభం; కీడు; కష్టం. అది మానవులకు స్వేచ్చవలనగాని, పరేచ్చవలనగాని, 
అనిచ్చవలనగాని ఏర్పడవచ్చును. స్వయంకృత దోషాల వలన కలిగిన అశుభాలను, కష్టాలను అధిగమించటానికి దేహబలం 
కావాలి. పాండవులు మాయాద్యూత ఫలంగా అరణ్యాజ్ఞాతవాసాలు నిర్వహించారు. వారికి అటువంటి దేహబలం ఉన్నది. 
శత్రువుల వలన కాని, ఇతర కారణాల వలనగాని, సైంధవ, కీచకుల వలనగాని ఏర్పడే కష్టాలను దేహబలంతోపాటు 
బుద్దిబలాన్ని కూడా ఉపయోగించి తరించారు. ఇక ఎవరి (ప్రేరణ లేకుండా దైవికంగా కలిగే కష్టాలు అనిచ్చారిష్టాలు. 
పాండవులకు యక్షప్రశ్ళల ఘట్టం వంటివి. వాటిని బుద్ధిబలంతో, దైవబలంతో తరించ గలిగారు. అందువలన పాండవులు 
అరిష్ట్రత్రయాన్ని అధిగమించగలవారు. అటువంటివారిని మహాత్ములంటారు. త్రివిధ బలాలను తమ శక్తియుక్తులుగా మార్చుకొని 
(ప్రవర్తనలో ప్రదర్శించగలిగినవారిని మహానుభావు లంటారు. మహానుభావులు తమ మహిమతో ఎదుటివారిచేత గుర్తించబడక 
గుప్తంగా ఉండగలరు. అందువలన వారిని అజ్ఞాతవాసంలో గుర్తించటం అసాధ్యం అని భీష్ముడు తర్కబద్దంగా వివరించాడు. 
(ద్రోణుడు పాండవులను మహావ్యక్తులుగా చెప్పగా, భీష్ముడు వారిని మహాత్ములుగా, మహానుభావులుగా అభివర్షించాడు. వారికి 
ఆపదలు రావనీ, వారిని గుర్తించటం సాధ్యం కాదనీ స్పష్టంగా ఇద్దరూ చెప్పారు. వీరిద్దరూ విజ్ఞులు. (సంపా. 


క. వారలును వీరలును నా । కారయంగా నొక్కరూప యైనను గార్యం 
బీ రెజింగింప వలయునని । కౌరవపతి నన్ను నడిగె.గాన యితనికిన్‌. 101 


ప్రతిపదార్థం: వారలును= పాండవులున్నూ; వీరలును= కౌరవులున్నూ; అరయంగాన్‌= చూడగా; నాకున్‌= నాకు; ఒక్కరూపు+అ= 
ఒక్కమాదిరివారే, సమానులే; ఐనను= అయినప్పటికిని; కార్యంబు= చేయవలసినపని; ఈరు+ఎజింగింపన్‌, వలయున్‌= మీరు 
తెలియజేయాలి; అని= అంటూ; కౌరవపతి= దుర్యోధనుడు; నన్నున్‌+అడిగెన్‌= నన్నడిగాడు; కాన= కనుక; ఇతనికిన్‌= 
ఇతడికి (దుర్యోధనుడికి). 


తాత్సర్యం: పాండవులూ కౌరవులూ నాకు సమానులే. అయినప్పటికి చేయవలసిన పనిని గూర్చి నన్నడిగినాడు 
కాబట్టి దుర్యోధనుడికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఈ పద్యంలో భీష్ముడి అంతస్ఫంఘర్షణ వ్యక్తమౌతున్నది. పాండవులను గుర్తించటానికి ఉపాయం అడుగుతున్నాడు 
దుర్యోధనుడు. ఉపాయం చెప్పితే పాండవులకు అపాయం. భీష్ముడికి కౌరవ, పాండవు లిద్దరూ పౌ(త్రులే కాబట్టి బంధుత్వంలో 
సమానులే. ఇద్దరి మేలు కోరేవాడు పితామహుడు. కాని, ఒకరి మేలు మరొకరికి కీడు కాకూడదని భావించేవాడు. కాగా 
ఇన్నాళ్ళకు దుర్యోధనుడు ఈ దుష్ట్రయత్నం చేస్తున్నట్టు పెద్దల ముందు పెట్టాడు. వేగులు విఫలులైనా ప్రయత్నాలను 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 397 
ముందుకు సాగించాలని సంకల్పించి హితుల సలహాలు అడిగాడు. తెలిసిన విషయం చెప్పకపోతే నరకం వస్తుందని పెద్దల 
సూక్తి (చూడు ఆది. 1.136). అందువలన చెప్పదలచుకొన్నాడు. అయినా మహానుభావులైన పాండవులను గుర్తించటం 
అసాధ్యం అనే వాస్తవాన్ని అతడు కాదనటం లేదు. (సంపా.) 


క కలరూ పెటి(గింపంగా | వలయుం; జెప్పెద మదీయ వచనములు హితం 
బులు గాంగ నిశ్చయ స్టితి(। దలంచి యనుష్టింప బుద్ది దలకొను నేనిన్‌. 102 
ప్రతిపదార్థం: కలరూపు= ఉన్నస్థితిని, వాస్తవాన్ని; ఎజింగింపంగాన్‌+వలయున్‌= తెలియజెప్పవలసి ఉన్నది; మదీయ వచనంబులు= 


నా మాటలు; హితంబులు+కాంగన్‌= మేలు కలిగించేవిగా; నిశ్చయస్థితిన+తలంచి= నమ్మకంగా భావించి; అనుష్టింపన్‌= 
ఆచరింపగా; బుద్ది= మనసు; తలకొనునేనిన్‌= పుట్టినట్టయితే (ఆచరించాలని బుద్దిపుట్టితే); చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: అడిగాడు కాబట్టి తెలిసిన వాస్తవాన్ని తెలియచెప్పాలి. నా మాటలు హితం చేకూర్చేవిగా భావించి 
తప్పక ఆచరిస్తే నేను చెప్పగలను. 


విశేషం: హితుడుగా, పితామహుడుగా ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పటం కర్తవ్యం. అది దుర్యోధనుడికి హితంగా తోస్తుందనే 
నమ్మకం లేదు. అయినా దుర్యోధనుడు నిశ్చయబుద్దితో తన సలహాలను పాటిస్తాడనే భీష్ముడు చెప్పటం ఆరంభించాడు. 
నిజానికి భీష్ముడి ఉపాయమే భావికథాగతికి దోహదం కాబోతున్నదని ధ్వని. (సంపా.) 


సీ,  బ్రాహ్మృణభక్తియుం బరహిత శక్తియు । నిర్మల మతియును, నీతి రతియు, 
సత్యభాషణమును, సాధుపోషణమును । జిరవితరణమును, సేవ్యగుణము, 
సన్మార్గరక్షయు, నున్మత్తశిక్షయు । నంచితోదయము(, గృపాతిశయము, 


ల్లి 


౧ 
౦ధు సంప్రీతియు, భవ్య విభూతియు । శా స్తోపగమము, నస్థలితదమము 


తే. సజ్జిన స్తవనీయ సౌజన్యములును । ధర్మసంచిత బహు ధన ధాన్యములును 
గలుగు నక్షీణ పుణ్యదోహలుండు ధర్మ। సూను( డున్న దేశంబున మానవులకు. 103 


ప్రతిపదార్థం: అక్షీణ పుణ్యదోహలుండు= అక్షయమైన పుణ్యాన్ని సాధించటంలో ఉత్సాహం కలవాడైన; ధర్మసూనుండు= 
ధర్మజుడు; ఉన్న దేశంబునన్‌= ఉండే ప్రాంతంలో (దేశంలో); మానవులకున్‌= ప్రజలకు; బ్రాహ్మణభక్తియున్‌= (బ్రాహ్మణుల 
మీద భక్తీ; పరహితశక్తియున్‌= ఇతరులకు మంచిచేసే శక్తీ; నిర్మల మతియును= స్వచ్చమైన బుద్ధీ; నీతిరతియున్‌= 
నీతియందాసక్తీ; సత్యభాషణమును= నిజం మాట్లాడటమూ; సాధుపోషణమును= మంచివారిని (పండితులను) ఆదరించటమూ; 
చిరవితరణమును= చాలాకాలం నిలిచే దానమూ; సేవ్యగుణము= సేవించదగిన గుణమూ; సత్‌+మార్గరక్షయున్‌= మంచి 
నడవడికను కాపాడుటయూ; ఉన్మత్త శిక్షయున్‌= మదించిన దుర్మార్గులను శిక్షించుటయూ; అంచిత+ఉదయమున్‌= ఒప్పిదమైన 
అభ్యుదయమూ? కృపా+అతిశయమున్‌= మిక్కిలి దయగలిగి ఉండటమున్నూ; బంధుసం(ప్రీతియున్‌= బాంధవుల మీద 
అభిమానమూ; భవ్యవిభూతియున్‌= శుభకరమైన ఐశ్వర్యమూ; శా(స్త+ఉపగమమున్‌= శాస్రానుగుణమైన నడవడీ; అస్థలితదమము= 
జారిపోని ఇం[ద్రియ ని[గ్రహమూ; సజ్జన స్తవనీయ= మంచివారిచేత కీర్తింపదగిన; సౌజన్యములును= మంచితనమున్నూ; 
ధర్మసంచిత= న్యాయంగా సమకూర్చబడిన; బహుధనధాన్యములును= పెక్కు ధనాలు, ధాన్యాలున్నూ; కలుగున్‌= కలుగుతాయి. 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు నశించని పుణ్యాలను సాధించిన మహానుభావుడు. అత డే దేశంలో ఉంటే ఆ దేశ ప్రజలు 
పుణ్యవ్రతులుగానే ఉంటారు. వారు బ్రాహ్మణులయందు భక్తీ, ఇతరుల సేవ చేసే శక్తీ, నిష్కల్మషమైన బుర్జీ, 
నీతివర్తనంలో అనురక్తీ, నిజం పలకటం, మంచివారిని గౌరవించటం, చాలా కాలం నిలిచే దానాలు చేయటం, 
సద్గుణశీలం, సన్మార్గ రక్షణం, దుష్టశిక్షణం, న్యాయమైన అభ్యుదయం, దయావేశం, బంధుజనాభిమానం, మాననీయ 
వైభవం, శా(స్త విజ్ఞానం, జారిపోని ఇం[ద్రియ నిగ్రహం, మంచివారు మెచ్చుకొనే మంచితనం, న్యాయార్దితాలైన 
బహువిధ ధనధాన్యాల సంభారం కలిగి ఉంటారు. 


విశేషం: 1. మహాత్ముడైన ధర్మరాజు మహానుభావుడు. అతడిని భౌతికంగా గుర్తించటం అసాధ్యం. అతడి ఆత్మనిష్టమైన 
మహా గుణాలు అనుభావాలుగా అభివ్యక్తమై ప్రజలలో ప్రవహిస్తాయి. మహానుభావుల ఆత్మవిభూతి ప్రజలలో గుణవిభూతిగా 
ప్రసరిస్తుంది. మహాపురుషుడి ప్రభావం (ప్రకృతిమీద ప్రతిఫలిస్తుంది. ఆ (ప్రతిభవలన చైతన్యాన్ని గుర్తించగలిగితే దాని మూలమైన 
ధర్మరాజు ఉనికిని పసికట్టవచ్చునని భీష్ముడి ప్రబోధం. ఏ దేశంలో ధర్మరాజు ఉన్నా దానికి అతడు ఆత్మ. అతడి ప్రభావం 
ఆ దేశ శరీరమైన ప్రజల మీద తప్పకుండా కనబడుతుంది. దేహగుణాన్ని బట్టి దేహితత్యాన్ని తెలిపే ప్రస్థానం చెప్పాడు 
భీష్ముడు. 2. మహానుభావుడి ప్రభావం వలన మానవులు అష్టాదశ గుణాలను పొందుతారు. ఈ సీసపద్యంలో మొత్తం 
పదునెనిమిది గుణాలు చెప్పబడ్డాయి. (బహ్మసంఖ్యలో ఉన్న ఈ మహనీయ గుణాలు ధర్మజుడి యొక్క అక్షీణపుణ్యఫలాలు. 
విశేష మేమంటే- ఒక మహానుభావుడి వ్యక్తిత్వం మానవ (ప్రకృతుల మీద వేసే ప్రభావాన్ని ఈ పద్యంలో వర్షించి, పశు పక్ష్యాది 
జంతు జీవజాలం మీద పడే ప్రభావాన్ని రాబోయే పద్యంలో చెప్పుతున్నాడు. (సంపా.) 


క. మటియును నొక్క విశేషం । బెటింగించెద; నతని యున్న యెడ గోధనముల్‌ 
మెటు౮గెక్కి పాండి నేమిం । గొటితవడక యుండంజేయ కురియుచు నుండున్‌ 104 


ప్రతిపదార్థం: మజియునున్‌= ఇంకను; ఒక్క విశేషంబు+ఎటి(గించెదన్‌= ఒక విశేషాన్ని తెలుపుతాను; అతని+ఉన్న+ ఎడన్‌= 
ఆ ధర్మజుడున్నచోట; గోధనముల్‌= ఆవులనెడి సంపదలు; మెణుంగు+ఎక్కి= వన్నె గలిగిఅధికమై; పాండిన్‌= పాడిలో; 
ఏమిన్‌+కొణతపడక= ఏ విధంగానూ తక్కువకాకుండా; ఉండన్‌= ఉండగా; చేంపి= పొదుగున చేపువచ్చి; కురియుచున్‌+ఉండున్‌= 
(పాలధారలను) వర్ణిస్తూ ఉంటాయి (అనగా పొదుగుల నుండి ధారాపాతంగా పాలు కురిపిస్తూ ఉంటాయని భావం.) 


తాత్సర్యం: మరొక విశేషం చెప్పుతాను వినుము. ధర్మరాజు ఉన్నచోట ఆవులనెడి సంపదలు ఎప్పుడూ అభివృద్ది 
చెందుతుంటాయి. ఆవులు పొదుగులు చేపి పాలు ధారలుగా కురుస్తాయి. పాడి ఎప్పుడూ తరగకుండా ఉంటుంది. 


విశేషం: 1. ధర్మరాజు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో గోసంపద పెరుగుతుంది. పాడిపంటలు పరవళ్ళు త్రొక్కుతుంటాయి. 
మనుష్యుల (ప్రవర్తనను పరిశీలించి తెలిసికొనేదానికంటె ఇటువంటి పశువుల (ప్రవర్తనను చూచి తెలిసికొనటం సులభం. 
దుర్యోధనుడు సద్గుణధనుడు కాడు. అందువలన పశువుల గుణాలను గుర్తించి అయినా ధర్మజుడి జాడను పసిగట్టగలడని 
భావించి, అధమపక్షంగా భీష్ముడు దీనిని చివర చెప్పాడు. దుర్యోధనుడి తలకెక్కే దిదే. ఈ సూచనే గోగ్రహణ యుద్ధాలకు 
తరువాత కథలో దారితీసింది. భావి కథాగతికి బీజాన్ని నాటాడు భీష్ముడు. 


2. భారతీయులకు గోవు వేదధర్మప్రతీక. పొదుగు సంస్కృతి ప్రతీక. నాలుగు పాలపీకల ద్వారా కురిసే క్షీరధారలు 
చతుర్విధ పురుషార్థ సాధన (ప్రవృత్తులు. పాలు భారతీయ జీవన విధానం. దానిని వేడి చేయటం ఆధ్యాత్మిక చింతనతో 
జీవితాన్ని ఆముష్మికపరం చేయటం. మీగడ ఆధ్యాత్మిక (ప్రవృత్తి, పెరుగు లౌకికాధ్యాత్మిక ప్రవృత్తుల అభేదరూపమైన ఘనః 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 399 
(ప్రవృత్తి, దానిని చిలకటం సాధన చతుష్టయం. పైకి తేరే వెన్న - నవనీతం - జీవన వేదాంత ఫలమైన మోక్షజ్ఞానం. వెన్నను 
తినటం మోక్షానుభవం - అని శ్రీకృష్ణుడి దివ్యచరితం చెప్పే ప్రతీకాత్మక (ప్రబోధం. భాగవతంలో కృష్ణు డెక్కడుంటే అక్కడ 
గోసంపద అభివృద్ది చెందుతుంది. ఇది యాదవదేశ లక్షణం. అట్లాగే భారతంలో ధర్మరా జెక్కడ ఉంటే ఆ లక్షణాలే 

J లు ౧ శ్రి ద 

కనబడతాయి. ఇది అతడిని కనుగొనడానికి కీలకం- అని భీష్ముడు విశేషాన్ని చెప్పాడు. ఆ మాట వెనుక, గోసంపద వెనుక 
భారతీయ సంస్కృతిపరమైన వేదాంత స్పృహ అవసరం. తాత్సర్యమేమంటే- మహానుభావత్వంలో ధర్మజుడు శ్రీకృష్ణుడివంటివాడని 
భీష్ముని ప్రతిపాదనలోని ధ్వని. (సంపా.) 


వ. కావున నిట్టి దేశం బిప్పు డెయ్యది యగు నందు. గుంతీ తనయుల నరయం బనుపవలయిు' ననిన. 
గృపాచార్యుం డిట్లనియె. 105 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; ఇట్టిదేశంబు+ఇప్పుడు+ఏ+అది+అగున్‌= ఈ విధమైన గుణాలు కలిగిఉన్న దేశం 


ఇప్పుడేది అయి ఉంటుందో; అందున్‌= ఆ దేశంలో; కుంతీ తనయులన్‌= కుంతీకుమారులను (పాండవులను); అరయన్‌= 
చూడగా; పనుపన్‌+వలయున్‌= పంపవలెను; అనినన్‌= అనగా; కృపాచార్యుండు+ఇట్టు+అనియెన్‌= కృపాచార్యు డిట్లా అన్నాడు. 


తాత్సర్యం: కాబట్టి, అటువంటి లక్షణాలున్న దేశం ఇప్పు డేదో ముందు గుర్తించి, అందులో పాండవులను 
వెదికించాలి' అని భీష్ముడు పలికిన తరువాత కృపాచార్యుడు ఇట్లా అన్నాడు. 
క  'అరయంగ నయ్యెడు తెటిగుల | నరయుట కార్యంబు; వారి నాలస్యము లే 

కరయునది; పెక్కు భంగుల । నరసిన6 దోంచెదరుగాక! యది యట్లుండెన్‌. 106 
ప్రతిపదార్థం: అరయంగన్‌= గుర్తింపగా; అయ్యెడు= అగునట్టి; తెజంగులన్‌= పద్దతులతో; అరయుట= వెదకటం; కార్యంబు= 


చేయదగినపని; వారిన్‌= పాండవులను; ఆలస్యము లేక= జాగు చేయకుండా; అరయునది= వెదకవలసింది; పెక్కుభంగులన్‌= 
అనేక విధములుగా; అరసినన్‌= వెదకినచో; తోంచెదరు+కాక= కనుపిస్తారులే; అది+అట్టు+ఉండెన్‌= దానిని ఆ విధంగా 


ఉండనిండు. 


తాత్పర్యం: 'పొండవులను వెదకే పద్దతులను పరిశీలించటం ప్రస్తుత కర్తవ్యం. ఆలస్యం కాకుండా ఆ పని జరగాలి. 
పెక్కు రకాలుగా వెదకింప చేస్తే తప్పక దొరికి తీరుతారు. ఆ సంగతి అట్లా ఉంచుదాం. 


విశేషం: కృపాచార్యుడు పాండవులను వెదకటానికి వేయివిధాలుగా మెరుగులుదిద్ది వేగంగా కావాలని నొక్కి చెప్పుతున్నాడు. 
(సైరంధ్రి పదమూడు రోజుల గడువు (ప్రసక్తి చేసి ఉన్నది కాబట్టి) అజ్ఞాతవాసం ముగియటానికి కాలం సమీపించిందని అతడి 
అభిప్రాయంగా (గ్రహించవచ్చును. ఆలస్యమైతే అమృతం కూడా విష మౌతుందని అతడి హెచ్చరిక! (సంపా.) 


ఉ. వారలు పూనినట్ల వనవాసము సల్పిరి, వీరు వేచి త 
మ్మారయంగా బయల్పడని యట్లుగ నుండెడు వత్సరంబునుం 


జేరువ చేరువల్‌ గడచె(; జిత్తములుం గలుషంబు లమ్మహా 
వీరుల కీ నృపాలునెడ, వీరికి నూరక యున్మిగర్జమే? 107 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: వారలు= పాండవులు; పూనిన+అట్టు+అ= పూనుకొన్న విధంగా (శుభం (ప్రకారం); వనవాసము= అరణ్యవాసం; 
సల్పిరి= చేశారు; వీరు= కౌరవులు; వేచి= ఆగి ఉండి; తమ్మున్‌= తమను; ఆరయంగాన్‌= గుర్తించగా; బయల్పడని+అట్టు= 
బయటపడని విధంగా (తెలియరాని విధంగా); ఉండెడు= ఉండవలసిన; వత్సరంబునున్‌= సంవత్సరం కూడా; చేరువ 
చేరువల్‌= దరిదాపుగా; కడచెన్‌= అయిపోవచ్చింది; ఆ+మహావీరులకున్‌= ఆ గొప్పవీరులకు; ఈ నృపాలు+ఎడన్‌= ఈ 
రాజుమీద; చిత్తములున్‌= మనసులు కూడా; కలుషంబులు= కోపంతోకూడి ఉన్నవి; వీరికిన్‌= ఈ కౌరవులకు; ఊరక+ఉన్కి= 


ఊరకుండటం; కర్ణమే?= కార్యమేనా? (అనగా ఊరుకోరాదని). 


తాత్సర్యం: పాండవులు మాట (ప్రకారం వనవాసం చేశారు. అజ్ఞాతవాసవత్సరం కూడా దాదాపుగా అయిపోయింది. 
ఆ మహావీరులకు మనసున రాజుమీద కోపం బాగా ఉన్నది. కనుక వీరు ఊరకుండటం కార్యం కాదు. 


క అలుచైనను బగతుని దెస । దలంపు గలుగవలయుననిన, దర్పోజ్ఞ్వల దో 
ర్టలు లగు కౌంతేయుల మన । మెలమి కలిమి నచ్చి యిట్టు లేమఅ నగునే? 108 


ప్రతిపదార్థం: అలుచు+ఐనను= సామాన్యుడైనా; పగతునిదెసన్‌= శత్రువుని గూర్చి; తలంపు= యోచన; కలుగన్‌+వలయున్‌= 
ఉండాలి; అనినన్‌= అనగా (అని పెద్దలు చెప్పగా); దర్ప+ఉజ్ఞ్యల దోర్చలులు= గర్వంతో వెలుగొందే భుజబలమున్నవారు; 
అగు= అయిన; కౌంతేయులన్‌= కుంతీకుమారులైన పాండవులను; మనము= మనం; ఎలమిన్‌= సంతోషంతో; కలిమి= 
సంపదను; నచ్చి= నమ్మి; ఇట్టులు+ఏమటఅన్‌+అగునే?= ఈ విధంగా ఉపేక్షించవచ్చునా? 


తాత్సర్యం: పగవాడు అల్పుడైనా అతడిపట్ల జాగరూగత కలిగి ఉండాలి అంటారు. కాగా, పాండవులు గర్వంతో 
కూడిన భుజబలం కలవారు. మనం మన సంపదల పెంపు మీది నమ్మకంతో వారిని గురించి ఆలోచించక 
ఉపేక్షించటం తగునా? (తగదని భావం). 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కృపాచార్యుడు పాండవాన్వేషణ (ప్రసక్తితోపాటు, పాండవులు బయలువెడలిన తరువాత 
ఎదుర్కొనవలసిన అంశాలపై దృష్టిసారించి సలహా లివ్వటం గమనించదగింది. అజ్ఞాతవాసకాలం దాదాపు ముగిసింది. కాబట్టి 
అన్వేషణ ప్రయత్నంతో పాటు అనంతర కార్యక్రమాన్ని గురించి ఆలోచించటం అవశ్యమని సలహా చెప్పాడు. (సంపా.) 


చ. మన బలమెంత యంతయు సమగ్ర సముద్యమ దుర్దరంబుగా 
మును మును గూర్షి, తోడుపడు మూంకలకుం దగుమై. గ్రమ క్రమం 
బున నెటింగించి రాంబనిచి, భూరి సముజ్వ్వల సైన్య జృంభణం 
బున వెరవొంది యున్కికురుభూపతి కిప్పటికార్య మారయన్‌. 109 


ప్రతిపదార్థం: మన బలము+ఎంత= మన సైన్యమెంత ఉన్నదో; అంతయున్‌= ఆ సైన్యమంతా; సమగ్ర= నిండైన; 
సముద్యమ= ప్రయత్నంతో; దుర్హరంబుగాన్‌= అణచటానికి వీలులేనట్టుగా; మునుమునుకూర్చి= ముందుగానే సమకూర్చుకొని; 
తోడుపడు= (మనకు) సహాయంగా వచ్చే; మూంకలకున్‌= సేనలకు; తగుమైన్‌= తగినరీతిగా; క్రమక్రమంబునన్‌= వరుసగా; 
ఎజీంగించి= తెలిపి; రాన్‌+పనిచి= రమ్మని ఉత్తరువుచేసి; భూరి= విస్తారమైన; సముజ్ఞ్యల= మిక్కిలి (ప్రకాశించే; సైన్య 
జృంభణంబునన్‌= సేనల మోహరింపుతో; వెరవు+ఒంది= ఉపాయము గలిగి; ఉన్కి= ఉండటం; కురుభూపతికిన్‌= దుర్యోధనుడికి; 
ఆరయన్‌= పరిశీలించగా; ఇప్పటి కార్యము= ఇపుడు చేయదగిన పని. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 401 
తాత్సర్యం: మన సైన్యమునంతటిని విరోధుల కసాధ్యంగా సిద్దం చేసి, సహాయంగా వచ్చే సైన్యాలకు (క్రమ(క్రమంగా 
తగిన విధంగా తెలిపి, వారు వచ్చేటట్టుగా ఉత్తర్వులిచ్చి విస్తారమైన సైన్య సమీకరణం చేసి, అతిశయించి అప్రమత్తంగా 
ఉండటమే ఇప్పుడు కురురాజు చేయవలసిన పని. 


నిశేషం: ఒకవేళ పాండవులు అజ్ఞాతవాస (వ్రతానంతరం హస్తినాపురంమీద దాడి చేస్తే వచ్చే విపత్తును ముందుగానే ఊహించి 
సైన్య సమీకరణం తత్‌క్షణ కర్తవ్యమని రాజనీతిని సూచించాడు కృపాచార్యుడు. (సంపా.) 


ఆ. పాండురాజసుతులు బాసమై నడవడి | గడచి కయ్యమునకు. గాలుద్రవ్వ 
కున్న యట్టులైన నన్నరనాథుతో । సంధిసేయు టొప్పు సముచితముగ. 110 


ప్రతిపదార్థం: పాండురాజసుతులు= పాండవులు; బాసమైన్‌= మాట(ప్రకారం; నడవడి= నడతను (అనగా అజ్ఞాతవాసపు 
నియమమును అని భావం); కడచి= దాటి; (పూర్తిచేసి); కయ్యమునకున్‌= యుద్దానికి; కాలుత్రవ్వకున్న+అట్టులు+ఐనన్‌= 
యుద్దానికి సిద్దపడకపోతే; ఆ+నరనాథుతోన్‌= ఆ రాజుతో (ధర్మజుడితో); సముచితముగన్‌= తగినవిధంగా; సంధిచేయుటన్‌= 
సంధిచేసికొనటం; ఒప్పున్‌= తగును. 


తాత్సర్యం: పాండవులు చేసిన బాసల ననుసరించి నడుచుకొని గడువును పూర్తిచేసికొన్న తరువాత యుద్దానికి 
సిద్దం కాకుండా ఉంటే ధర్మరాజుతో దుర్యోధనుడు శాంతితో సంధిచేసికొనటం ఉచితం. 


విశేషం: పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేసి యుద్ద ప్రయత్నాలు చేయకపోతే సంధి చేసికొనటం మేలని కృపాచార్యుడి 
సూచన. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తించటం సాధ్యం కాని పని అని చెప్పక చెప్పుతూనే తరువాతి ప్రయత్నాలను 
గురించి సలహా లివ్వటం ఇతడి మాటలలోని మర్మం. (సంపా.) 


క. ఏచి చలంబున నొంటికి.।; జూచిన, నప్పటికి మనకు. జూడం గార్యం 
బే చందంబున దెజంగగు । నా చాలుట కోర్వవలయు; నది యట్లుందెన్‌. 111 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; చలంబునన్‌= అసూయతో (పట్టుదలతో); ఒంటికిన్‌+చూచినన్‌= ఒకే పక్షానికి (మొగ్గితే 
(ఏకపక్షంగా ఆలోచించి యుద్దానికి సిద్దమైతే); అప్పటికిన్‌= ఆ సమయానికి; మనకున్‌= మనకు; చూడన్‌= చూడగా; 
కార్యంబు= జరుగవలసిన పని; ఏ చందంబునన్‌= ఏవిధంగా; తెజుంగు+అగున్‌= అనువుగా ఉంటుందో (సంధికి వీలుగా 
ఉంటుందో); ఆ చాలుటకున్‌= ఆ తీరుకు; ఓర్వవలయున్‌= సిద్దపడాలి; అది అట్టు+ఉండెన్‌= అది అట్లా ఉండనీ. 


తాత్పర్యం: పాండవులు సంధిని కాదని పట్టుదలతో ఒంటికాలిమీద లేవాలని చూస్తే (యుద్దం చేయాలని 
పూనుకొంటే), అప్పటికి మన దృష్టిలో ఏ పద్దతి మంచిదని తోస్తే ఆ విధంగా సిద్దపడాలి. అది అట్లా ఉండనీ. 


నిశేషం: పాండవులు సంధికి అంగీకరించకుండా ఏకపక్షంగా యుద్దాన్ని ప్రకటిస్తే అప్పటి వ్యూహం అప్పుడు చేసికొనవచ్చునని 

కృపాచార్యుడు చెప్పాడు. అటువంటి పరిస్థితి రాగూడదనీ, రాదనీ అతడు భావించినట్టున్నాడు. అయినా కీడెంచి మేలెంచుమన్నట్లు 

మాట్లాడాడు. 'అది అట్టా ఉండనీ" - అనేది కృపాచార్యుడి పాత్రోచిత పదవిన్యాసంగా తిక్కన కూర్చాడు. అనేక ప్రతిపాదనలు 
వ్‌ af 

ఒకేసారి చేసేటప్పుడు ఈ మాటలు తరుచుగా అనటం లోకసామాన్యం. (సంపా.) 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 
క వారలు లేరట పో, పెటి వారల దగు భంగి మనకు వశ్యుల6 జేయన్‌ 

భూరి బలయుతుల మగుటయు. । గారణమను టనుమతంబు గాదే మనకున్‌. 112 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; లేరు+అటపో= అక్కడ లేరనే అనుకో; పెజివారలన్‌= ఇతర శత్రువులను; తగు భంగిన్‌= 
తగిన విధంగా; మనకున్‌+వశ్యులన్‌+చేయన్‌= మనకు లొంగేటట్టు చేయటానికి; భూరిబలయుతులము+అగుటయున్‌ కారణము= 


విస్తారమైన సైన్యబలం కలవారం కావటం కూడా ఒక కారణం; అనుట= అనటం; మనకున్‌= మనకు; అనుమతంబు కాదే?= 
అంగీకారం కాదా? (అంగీకారమే అని భావం.) 


తాత్సర్యం: ఒకవేళ పాండవులు లేరనే అనుకొందాం. (చనిపోయారని భావిద్దాం). అప్పుడు (వారిని సమర్థించే) 
శత్రురాజులను తగినవిధంగా వశం చేసికొనాలన్నా మనకు అపార బలసంపద ఉన్నదనే కారణాన్ని లోకానికి 
చాటవలసిన అవసరం ఉంటుం దనుకొనటం అందరికీ ఆమోదయోగ్యమే జౌతుంది.” 


విశేషం: కృపాచార్యుడు పాండవుల అన్వేషణ యత్నంలో తలయెత్తే పూర్వాపరాలను చర్చించి, తగిన వ్యూహాలను సూచించాడు. 
ఇతడి మాటలలో ప్రస్తుతానికి పనికివచ్చే ఉపాయాలకంటె భవిష్యత్తుకు పనికివచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. (సంపా.) 


తే,  ఇవ్విధంబున( దమ తమ యెటు(గు తెజంగు | లందటును జెప్ప విని కురునందనుండు 

దగ విచారించి కార్యంబు తెగువ గాంచి । యెలమి వారల గనుంగొని యిట్టు లనియె. 113 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టాగు; అందణును= అక్కడున్న వారందరూ; తమ తమ ఎణుణగు తెజంగులు= తమకు 
తెలిసిన పద్దతులను; చెప్పన్‌+విని= చెప్పగా విని; కురునందనుండు= దుర్యోధనుడు; తగన్‌ విచారించి= బాగా యోచించి; 
కార్యంబు తెగువన్‌+కాంచి= ముందు చేయవలసిన పని తీరును నిశ్చయించి; ఎలమిన్‌= (ప్రీతితో; వారలన్‌= కొలువులోనివారిని; 
కనుంగొని= చూచి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: కృపాచార్యుడివలెనే సభలోనివారు తమకు తోచిన పద్దతులన్నిటిని చెప్పగా విన్నాడు దుర్యోధనుడు. 
బాగా యోచించి చేయవలసిన కార్యాన్ని నిశ్చయించి సభలోని వారందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు. 


విశేషం: సూచన లివ్వటం మంత్రుల, హితుల కర్తవ్యం. దానిని కూలంకషంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసికొనటం రాజు 
కర్తవ్యం. ఆ రాజు చేసే నిర్ణయానికి తిరుగుండదు. (సంపా) 


ఆ. 'సింహబలుండు భీమసేనుండు శల్యుండు | హలధరుండు సమాన బలమువార, 
లొండొరులను గెలుచు నుత్సాహమును గల । రుద్దతులును బాహుయుద్దపరులు. 114 
ప్రతిపదార్థం: సింహబలు(డు= కీచకుడు; భీమసేనుండు= భీముడు; శల్యుండు= శల్యుడు; హలధరుండు= బలరాముడు; 


సమానబలము వారలు= సమానమైన బలం ఉన్నవారు; ఒండారులను గెలుచు= ఒకరినొకరు గెలవాలి అనే; ఉత్సాహమును 
+కలరు= పూనికకూడా కలవారు; ఉద్దతులును= గర్వితులు కూడా; బాహుయుద్దపరులు= భుజయుద్దంలో ఆసక్తి కలవారు. 


తాత్పర్యం: ‘కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు - ఈ నలుగురూ సమాన బలం కలవారు. 
ఒకరినొకరు జయించుకొనవలెనని ఉత్సాహపడే గర్విష్టులు, మల్లయుద్దప్రియులు. 
ల ణు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 403 
విశేషం: ఈ పద్యపు ఎత్తుగడలోనే దుర్యోధనుడి నిశ్చయం ధ్వనిస్తున్నది. 'సింహబలుడు' చనిపోయిన వృత్తాంతం చారులు 
చెప్పిన చివరి విశేషం. మిగతావారు అసలు దానిని పట్టించుకొనలేదు. దుర్యోధనుడు స్వయంగా గదాయుద్ద, మల్లయుద్ద 
నిపుణుడు. అందువలన సమస్యలోని ఆయువును పట్టుకొన్నాడు. తన నిర్ణయాన్ని తొందరపడకుండా, తర్కసహంగా, 
సభాసదులు అంగీకరించేటట్టు ప్రతిపాదిస్తున్నాడు. అందులో మొదటి అంశం (ప్రసిద్ద - జగదేక మల్గుల (ప్రసక్తి. అందులో 
మొదట సింహబలుడిని పేర్కొన్నాడు. ఆ తరువాత భీముడిని చెప్పాడు. మూలంలో కూడా అధికపాఠంగా ఒక శ్లోకం దీనికి 
ఆలంబనగా కనబడుతున్నది. 

“బలదేవళ్ళ భీమశళ్ళ్చ మద్రరాజశ్ళ వీర్యవాన్‌ 
చతుర్ణః కీచక స్తేషాం పంచమం నానుశుశ్రుమః” 


ఇందులోని వరుస వేరు. బలరాముడు, భీముడు, శల్యుడు, ఆ తరువాత నాలుగవ వాడు కీచకుడు. చతుర్గుడు అంటే నాల్గవ 
వాడనీ, నాల్గవ కులం వాడనీ చెప్పవచ్చును. అందువలన కాబోలు అతడిని మూలంలో చివర చెప్పాడు. తెలుగులో అతడే 
మొదట నిలిచాడు. ఈ నలుగురూ తప్ప అయిదోవాడు లేడట! వారు ఉద్దతులట! ఒకరి నొకరు 7లవాలని ఉత్సాహపడుతూ 
ఉంటారట! దీనిని బట్టి చూస్తే కీచకుడి వింతచావుకు భీముడు హేతువని ఊహించటం సహజం. ఒక (ప్రతిపాదనలో హేతువు, 
వివరణ, వితర్కం, అనుమానం, నిశ్చయం అనే అయిదు దశలుంటాయి. దుర్యోధను డందులో హేతువు నీ పద్యంలో 
చూపించాడు. (సంపా. 


క. ఈ నలువుర భుజశక్తుల । తో ననయంగంజాలునట్టి దోర్టల మెందుం 
గానము కావున వీరల । లోనన యొండొరుల కని గెలుపు సమకూరున్‌. 115 


ప్రతిపదార్థం: ఈ నలువుర భుజశక్తులతోన్‌= ఈ నలుగురి భుజబలాలతో; ఎనయంగన్‌+చాలు+అట్టి= సరిపోలతగినట్టి; 
దోర్చలము= భుజబలం; ఎందున్‌= ఎక్కడాకూడా; కానము= చూడం; వీరలలోనన= ఈ నలుగురిలోనే; ఒండొరులకున్‌= 


ఒకరికొకరికి; అనిన్‌= యుద్దంలో; గెలుపు సమకూరున్‌= జయం కలుగుతుంది. 


తాత్సర్యం: ఈ నలుగురి భుజబలాలతో సరితూగజాలే భుజబలం మరెక్కడా కనబడలేదు కాబట్టి యుద్దంలో 
ఈ నల్లురిలోనే ఒకరిమీద ఒకరు గెలవటం సాధ్యమౌతుంది. 


విశేషం: ఆ నలుగురిలోనే ఒకరిమీద ఒకరికి విజయం సాధ్యం అనే కీలకమైన వివరణం హేతువును బలపరుస్తున్నది. ఇది 
దుర్యోధనుడి నిశ్చయ ప్రతిపాదనలో రెండవ దశ. (సంపా.) 


ఉ. _ తక్కినవార లాతనికి దవ్వుల చోటులవారు; వాయుజుం 

డొక్కండ యింక సింహబలు నుద్దతి మాన్టిన మాన్దువా6; డతం 

డక్కడ నిల్పె-గావలయు; నాసతి ద్రౌపది గాంగ నోపు; వే 

టొక్కరు( డాజింగీచకుల నోర్వంగ6 జాలమి మీ రెటుంగరే? 116 
ప్రతిపదార్థం: తక్కినవారలు= మిగిలినవారు (శల్యుడు, బలరాముడు); ఆతనికిన్‌= ఆ సింహబలుడికి; దవ్వులచోటులవారు= 


దూరప్రదేశాలలో ఉన్నారు; ఇంకన్‌= ఇకపోగా; వాయుజుండు+ఒక్కండు+అ= వాయునందనుడు (భీముడు) ఒక్కడే; సింహబలు 
+ఉద్దతిన్‌= కీచకుడి గర్వాన్ని; మాన్చినన్‌ మాన్చువాయ= అణచవలసి వస్తే అణచగలిగినవాడు; అతండు= ఆ భీముడు; 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 

అక్కడన్‌= ఆ నగరంలో; నిల్ఫెన్‌+కావలయున్‌= ఉండి ఉండవచ్చును; ఆ సతి= ఆ ఇల్లాలు; [ద్రౌపది కాంగన్‌+ఓపున్‌= 
ద్రౌపదియె ఉండవచ్చును; వేఖు+ఒక్కరు(డు= (భీముడు కాక) మరొకడు; ఆజిన్‌= యుద్దంలో; కీచకులన్‌= కీచకుల 
నందరినీ; ఓర్వంగన్‌+చాలమిన్‌= ఓడించలేకపోవటాన్ని; మీరు+ఎలుంగరే?= మీకు తెలియదా? 


తాత్సర్యం: శల్య బలరాములు ఆ సింహబలుడికి సుదూరప్రాంతాలలో ఉన్నారు. భీమసేను డొక్కడే ఆ సింహబలుడి 
గర్వాన్ని అవసరం వస్తే అణచగలవాడు. అతడు ఆ విరటుడి పట్టణంలో ఉండి ఉంటాడు. ఆ ఇల్లాలు (ద్రౌపది 
అయి ఉంటుంది. భీముడు కాక మరొక్కడు యుద్దంలో కీచకులనందరినీ ఒక్కసారిగా మట్టుపెట్టలేడన్న సంగతి 
మీకూ తెలుసు. 


విశేషం: ఇందులో సహేతుకమైన వితర్కం ఉన్నది. బలరాముడు, శల్యుడు అక్కడ ఉండటానికి వీలు లేదు. పరిశేషన్యాయంతో 
భీముడే అక్కడ ఉండి ఉండాలి. ఒక ఇల్లాలు కారణంగా కీచకుడు, ఉపకీచకులు వింతచావు చచ్చారన్న వార్త. ఆ ఇల్లాలు 
పాండపత్నియే అయి ఉండాలి. ఆమె జగదేకసుందరి కావటం దాన్ని బలపరుస్తున్నది. ఆమెను రక్షించటం కొరకు భీముడు 
కీచకులనందరినీ ఒక్కసారిగా చంపి ఉండాలి. అట్లా చంపగలగటం అతడికే సాధ్యం కాబట్టి, అక్కడ ఉన్నవాడు భీముడే 
అని వితర్కించి అందరినీ ఒప్పించాడు రారాజు. (సంపా.) 


క. గంధర్వు లను నెపంబున । నంధతమసగూఢవృత్తి ననిలసుతుండు గ 

ర్వాంధమతియైన సూతు స । బాంధవముగ. జంపె6 గాక, పరులకు వశమే? 117 
ప్రతిపదార్థం: అనిలసుతుండు= వాయుపుత్రుడైన భీముడు; గంధర్వులు+అను నెపంబునన్‌= గంధర్వులనే మిషతో; అంధ 
తమస= కన్నుపొడుచుకున్నా కనబడని చీకటిలో; గూఢవృత్తిన్‌= తెలియరాని రహస్య (ప్రవర్తనతో; గర్వ+అంధమతి+ఐన 


సూతున్‌= పొగరుతో కన్నుగానని కీచకుడిని; సబాంధవముగన్‌= బంధువులతో సహా; చంపెన్‌+కాక= చంపి ఉంటాడు; 
పరులకున్‌= ఇతరులకు; వశమే?= అది సాధ్యమా? (కాదని భావం). 


తాత్సర్యం: భీముడే గంధర్వుల మిషతో చిమ్మచీకట్లో రహస్య పద్దతిలో గర్వాంధుడైన కీచకుడిని బంధువులతో 
సహా చంపి ఉంటాడు. అతడికిగాక ఇతరులకు ఆ పని సాధ్యమా? 


విశేషం: ఇందులో భీముడే గంధర్వుల పేరుతో కీచకులను సంహరించి ఉంటాడనీ, అది అతడికే సాధ్యమనీ తార్కిక 
అనుమానాన్ని ప్రతిపాదించాడు. ఇది నిశ్చయానికి ముందున్న నాల్గవ దశ. (సంపా.) 


వ. పితామహుం డుపదేశించిన లక్షణంబు లద్దేశంబున గలిగి యుండునని విందుము; పాండవులు ప్రచ్చన్న 
వేషంబున విరటు ప్రోల వసియించినవారు గావలయు; నతండును బ్రతిభటుం డయి భంగించుచుండుం; 
గావున నతని పయి నెత్తిపోయి తదీయ గోధనంబుల గ్రహించిన ధర్మతనయుండును దమ్ములు నద్దపడం 
బటితెంతు; రయ్యవసరంబున మనము సమయ భంగంబు చెప్పి వారలం గ్రమ్మజం బంద్రెండు వత్సరంబులు 
వనవాసంబు సలుపంబుత్త; మట్లెన నప్రతిహతంబుగా( జితురంతభూచక్రం బాక్రమించి కీర్త నీయులమై 
వర్తిల్లుదుము; కుంతీనందను లందులేక తక్కిన మత్యపతి సమస్త వస్తువులను జూఅగొంద; మదియును 
లాభంబ; యెల్లభంగుల నిప్పటి కిదియె కార్యంబు; మీకు నందటికుం జూడ(బోలునేని దీని కనురూపం బగు 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 405 
నుద్యోగంబు సేయుం 'డనినం ద్రిగర్తాధీశ్వరుండగు సుశర్మ తొలుత. గర్భ దుశ్మాసనులతో. గొండొక 
ప్రసంగించి వారల యనుమతి నవనీపతితో నిట్లనియె. 118 


ప్రతిపదార్థం: పితామహుండు= తాత (భీష్ముడు); ఉపదేశించిన లక్షణములు= తెలియజెప్పిన గుర్తులు; ఆ+దేశంబునన్‌+కల్లి 
ఉండున్‌+అని= ఆ విరటుడిదేశంలో ఉన్నాయని; విందుము= వింటున్నాము; పాండవులు; (ప్రచ్చన్న వేషంబునన్‌= రహస్యమగు 
వేషంతో; విరటు(ప్రోలన్‌= విరటుని నగరంలో; వసియించిన వారు కావలయున్‌= నివసిస్తూ ఉండి ఉంటారు; అతండును= ఆ 
విరాటుడు కూడా; (ప్రతిభటుండు+ఐ= మనకు విరోధి అయి; భంగించుచున్‌+ఉండున్‌= అవమానిస్తూ ఉంటాడు; కావునన్‌= 
కనుక; అతని పయిన్‌= అతడి మీదకు; ఎత్తిపోయి= దండెత్తిపోయి; తదీయ గోధనంబులన్‌ (గహించినన్‌= అతడి పశుసంపదలను 
లోబరుచుకొంటే; ధర్మతనయుండును+తమ్ములున్‌= ధర్మరాజూ, అతని తమ్ములూ; అడ్డపడన్‌= అడ్డగించటానికి; పణతెంతురు= 
వస్తారు; ఆ+అవసరంబునన్‌= ఆసమయంలో; మనము; సమయభంగంబుచెప్పి= అజ్ఞాతవాస నియమం మధ్యలోనే భంగమై 
పోయిందని నిరూపించి; వారలన్‌= పాండవులను; క్రమ్మణన్‌= మరల; పండ్రెండు వత్సరంబులు= పం[డైండేండ్డు; వనవాసంబు 
+చలుపన్‌= అరణ్యవాసం చేయడానికి; పుత్తము= పంపుదాము; అట్టు+ఐనన్‌= ఆవిధంగా అయితే; అ(ప్రతిహతంబుగాన్‌= 
అడ్డులేకుండా; చతుః+అంతభూచక్రంబు+ఆ(క్రమించి= నాలుగు దిక్కుల భూమివలయాన్ని ఆక్రమించుకొని; కీర్తనీయులము+ఐ= 
పొగడదగిన వారంగా; వర్తిల్చుదుము= ఉంటాము; కుంతీనందనులు= పాండవులు; అందున్‌+లేక= అక్కడలేకుండా; తక్కినన్‌= 
తొలగిపోయినచో; మత్స్యపతి= మత్స్యదేశపు రాజుయొక్క; సమస్త వస్తువులను= అన్ని వస్తువులను (సంపదనంతటిని); 
చూజగొందము= కొల్లగొట్టుదాము; అదియును= అదికూడా; లాభంబు+అ= లాభమే; ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; ఇప్పటికిన్‌= 
ఈ సమయానికి; ఇదియె= ఇదే; కార్యంబు= చేయదగినపని; మీకున్‌+అందజకున్‌+చూడన్‌+పోలున్‌+ఏని= మీరందరూ 
పరిశీలించగా ఇది తగిన కార్యమని అనిపిస్తే; దీనికిన్‌+అనురూపంబు+అగు= దీనికి తగిన; ఉద్యోగంబు= ప్రయత్నం; చేయుండు= 
చేయండి; అనినన్‌= అని అనగా; త్రిగర్త+అధీ శ్వరుండు+అగు= త్రిగర్హ దేశపురాజు అయిన; సుశర్మ= సుశర్మ అనేవాడు; 
తొలుతన్‌= ముందుగా; కర్ల్ణదుశ్ళాసనులతోన్‌= కర్గుడితోను, దుళ్ళాసనుడితోను; కొండొక (ప్రసంగించి= కొంత మాటలాడి; 
వారల అనుమతిన్‌= వారి ఆమోదంతో; అవనీపతితోన్‌= రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: తాతగారైన భీష్ముడు తెల్పిన గుర్తులు అన్నీ విరటుడి దేశంలో ఉన్నవని వింటున్నాము. మారువేషాలతో 
పాండవులు విరాటనగరంలో నివసిస్తూ ఉన్నారేమో! విరాటుడు కూడా మనకు విరోధివలె నడచుకొంటూ మనలను 
ధిక్కరిస్తూ ఉంటాడు. కాబట్టి అతడి మీదికి దండెత్తిపోయి, అతడి గోసంపదను (గ్రహిస్తే ధర్మరాజు, అతడి 
తమ్ములూ మనలను అడ్డగించటానికి వస్తారు. అపుడు వారి అజ్ఞాతవాస నియమం భంగమైపోయిందని తెలియచెప్పి 
పాండవులను మరల పన్నైండేండ్డు వనవాసంచేయటానికి పంపుదాము. అట్లయితే అడ్డులేకుండా ఈ భూవలయాన్నంతా 
ఆక్రమించుకొని అపారకీర్తిని అందుకొందాము. వా రక్కడ లేకుంటే విరాటుడి సంపదనంతా కొల్లగొట్టుదాము. అది 
కూడా మనకు లాభమే. అన్ని విధాలుగా మన మిప్పటికి చేయదగిన పని ఇదే. మీరందయు దీని నంగీకరిస్తే దీని 
కనుగుణంగా ప్రయత్నం చేయండి” అని దుర్యోధనుడు పలుకగా (త్రిగర్తదేశాధీశ్యరుడైన సుశర్మ లేచి కర్ణదుశ్ళాసనులతో 
ముందుగా మంతనాలాడి వారి అనుమతి పొంది దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇందులో దుర్యోధనుడు తీర్పువంటి నిశ్చయాన్ని (ప్రకటించాడు. దానికి అనువుగా చారుల వార్తను, భీష్ముడి 
సూచనలను ఉపపత్తులుగా పేర్కొన్నాడు. తన వ్యూహం సఫలమైనా, విఫలమైనా లాభదాయకంగా ఉంటుందని నిరూపించాడు. 
పాండవులు నియమం పూర్తి కాకుండానే బయటపడే బలమైన కారణాన్ని కల్పించి చూపాడు. పాండవులను వధించకుండా 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


మరల అరణ్యాజ్ఞాత వాసాలు చేయించేటట్టు చెప్పి, పెద్దలు కాదనకుండా చేశాడు. అజ్ఞాతవాసం జనపదంలోనే సాగుతుంది. 
కాబట్టి విరాటనగరం వారున్న స్థలంగా నిర్ణయించాడు. అజ్ఞాతవాసం భగ్నం చేయటం ధర్మవిరుద్దం కాదని సూచించాడు. 
మత్స్యపతి మీద దాడికి సహజ శత్రుత్వాన్ని సహజ కారణంగా చెప్పాడు. ఫలితంగా నిశ్చింతగా విశాల రాజ్యాన్ని పాలించటాన్ని 
నిర్జారించాడు. సమర్థమైన వ్యూహాన్ని పన్ని సభలో అంగీకారానికి ఉంచాడు. నిజానికి అతడి నిర్ణయం ఎవ్వరూ కాదనటానికి 
వీలులేనంత పటిష్టంగా ఉన్నది. అతడి వాద నైపుణ్యం అంత బలంగా ఉన్నది. ఇక ఎవరైనా మాట్లాడితే దానికి అనుకూలంగా 
పలుకవలసిందే కాని ప్రతికూలత పనికిరాదు. అట్లా పలికినా దుర్యోధనుడు వినడు. అది అందరికీ తెలుసు. అందువలననే 
స్వార్థంతో పాటు (ప్రభువు పరమార్ధాన్ని కూడా సాధింపదలచుకొన్న సుశర్మ లేచాడు. రాజుతో సూటిగా మాట్లాడే సాన్నిహిత్యం 
లేనివాడైన సుశర్మ కర్ణ దుళశ్ళాసనులతో తన మనసులో మాట చెప్పి, వారి అనుమతితో రాజుతో చెప్పటానికి పూనుకొన్నాడు. 
అట్లా చేయటం సేవాధర్మం కూడా (విరా.1.127). (సంపా.) 


క “కేకయ సాల్వులు తోడుగ । నా కీచకు( డాజి నన్ను నపజితు( జేసిం; 
జాకుండమున్న యొకపరి । నా కాతని తోడ భండనము లేదయ్యెన్‌. 119 
ప్రతిపదార్థం: కేకయ సాల్వులు తోడుగన్‌= కేకయులు సాల్వులు సాయంరాగా; ఆ కీచకు(డు; ఆజిన్‌= యుద్దంలో; నన్నున్‌= 


నన్ను; అపజితున్‌+చేసెన్‌= ఓడించాడు; చాకుండమున్ను+అ= వాడు చావటానికి ముందే; ఒకపరి= ఒక్కమారు; నాకున్‌= నాకు; 
ఆతనితోడన్‌= అతడితో (కీచకుడితో); భండనము= యుద్దం; లేదు+అయ్యెన్‌= కలుగలేదు. 


తాత్పర్యం: కేకయ సాళ్వుల సహాయంతో కీచకుడు యుద్దంలో న న్నోడించాడు. కాని, అతడు చచ్చేలోగా వాడితో 
ఒకమారు కూడా యుద్ధం చేసే అవకాశం నాకు కలుగలేదు. 


ఉ. భంగముతోడ నున్న నను€ బంపు విరాటునిమీ(ద; భూమికిం 
జెంగట నుండు నా దయిన జీతపు టూళ్ళును; సంతతంబు వా 
నిం గడు గాసిసేయు నతనిం జెటుపం దటి యయ్యె; ముట్టి స 
ప్తాంగము6 జూటి(దెచ్చెద నహంకృతి యెల్ల నడంచి వచ్చెదన్‌. 120 


ప్రతిపదార్థం: భంగముతోడన్‌+ఉన్న= ఓటమి వలన కలిగిన అవమానంతో ఉన్న; ననున్‌= నన్ను; విరాటునిమీ(దన్‌= విరాటుడి పైకి; 
పంపు= యుద్దానికి పొమ్మని ఆజ్ఞాపించుము; భూమికిన్‌+చెంగటన్‌= దేశానికి దగ్గరగా; నాదయిన జీతము+ఊళ్లును= నా బీతగాళ్ళున్న 
(మాన్యాలకిచ్చిన) ఊళ్ళు; ఉండున్‌= ఉన్నాయి; సతతంబున్‌= ఎల్లప్పుడు; వానిన్‌= ఆ (గ్రామాలను; కడున్‌ గాసి+చేయున్‌= 
మిక్కిలి కష్టపెట్టుతాడు; అతనిన్‌= ఆ విరటుడిని; చెణుపన్‌= నశింప చేయటానికి; తజీ= సమయం; అయ్యెన్‌= అయింది, 
వచ్చింది; ముట్టి= దాడిచేసి; సప్తాంగమున్‌= స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, సైన్యం అనే ఏడు అంగాలతో 
ఉండే రాజ్యాన్ని; చూజన్‌+తెచ్చెదన్‌= కొల్లగొట్టి తెస్తాను; అహంకృతి+ఎల్లన్‌= అతడి గర్వమంతటినీ; అడంచి= పోగొట్టి; వచ్చెదన్‌= 
వస్తాను. 


తాత్సర్యం: ఓటమితో (క్రుంగిపోయే నన్ను విరాటుడి మీదికి పంపుము. విరాట దేశానికి సమీపంలో నా రాజ్యపు 
పొలిమేరలలో ఉండే వాళ్ళకు ఇచ్చిన జీతాల గ్రామాలున్నాయి. విరాటుడు ఆ ఊళ్ళపైబడి పీడిస్తూ ఉంటాడు. ఇప్పు 
డతడిని మట్టుపెట్టే సమయం వచ్చింది. నేను విరాటనగరాన్ని ముట్టడిస్తాను. ఆ రాజ్యంలోని సప్తాంగాలనూ 
కొల్లగొట్టి తీసికొని వస్తాను. అతడి గర్వాన్ని అణచి తిరిగివస్తాను. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 407 

ఆ. ఉద్దవిడిన పసుల నూ(చముట్టుగం దెత్తు | నతండు వెనుకవచ్చి యడ్డుపడిన 

చోట బాండురాజు సూనుల నరయుదు । నెల్ల భంగి దీని కేన తగుదు.” 121 
ప్రతిపదార్థం: ఉద్దవిడిన్‌+అ= వెంటనే; పసులన్‌= పశువులను; ఊంచముట్టుగన్‌+తెత్తున్‌= నిశ్శేషంగా తీసికొనివస్తాను; అత( 
డు= ఆ విరాటుడు; వెనుకన్‌+వచ్చి= ఆవులను వెన్నంటి వచ్చి; అడ్డుపడినచోటన్‌= అడ్డగించిన చోట; పాండురాజుసూనులన్‌ 
+అరయుదున్‌= పాండురాజు కుమారులను గుర్తిస్తాను; ఎల్లభంగిన్‌= అన్ని విధాలా; దీనికిన్‌= ఈ పనికి; ఏను+అ తగుదున్‌= 
నేనే తగుదును. 
తాత్సర్యం: వెంటనే గోవులను నిళ్ళేషంగా మరలించి తెస్తాను. విరటుడు వెనుబాటున వచ్చి అడ్డుపడినప్పుడు 
పాండవులను గుర్తిస్తాను. దీనికి నేనే తగిన వాడను. 


వ. అనవుడు గర్జుం డిట్లనియె. 122 
తాత్పర్యం: (సుశర్మ) అట్టా అనగానే కర్ణుడు ఈ విధంగా పలికాడు. 


క్ర “'బరవసముమై( ద్రిగర్తే । శ్వరుం డిట్లను టుచిత; మింక జననాయకు. డె 

ప్పరుసున నానతి యిచ్చెను । దొర లేమని రట్లచేయం దుది€ గార్య మగున్‌.” 123 
ప్రతిపదార్థం: బరవసముమైన్‌= ధైర్యంతో; త్రిగర్త+-ఈశ్వరుండు= త్రిగర్తరాజగు సుశర్మ; ఇట్టు+అనుట= ఈ విధంగా మాట్లాడటం; 
ఉచితము= న్యాయంగా ఉన్నది; ఇంకన్‌= ఇక; జననాయకుండు= రాజు; ఏ+పరుసునన్‌= ఏ రీతిగా; ఆనతి+ఇచ్చెన్‌= ఉత్తరువిస్తాడో; 
దొరలు+ఏమనిరి= పెద్దలు ఏమాంటారో; అట్టు+అ= ఆ మాదిరిగానే; చేయన్‌= చేసినట్టయితే; తుదిన్‌= తుదకు (ఆఖరుకు); 
కార్యము+అగున్‌= పని జాతుంది. 
తాత్పర్యం: 'త్రిగర్తరాజు ధైర్యంతో ఈ విధంగా పలుకటం ఉచితంగా ఉన్నది. రాజు ఎట్లా ఆజ్ఞాపిస్తే పెద్దలు ఎట్లా 
అంటే ఆ విధంగా చేయటమే చివరకు కర్తవ్యం అవుతుంది. 


విశేషం: సుశర్మ అభ్యర్థనను కర్షుడు బలపరిచాడు. కాని, తుదినిర్లయాన్ని రాజుకూ, పెద్దలకూ వదలిపెట్టాడు. 


చ. అను నినసూనుమాట విని యంద. గన్లొని పెద్దలెల్ల ని 

న్ననుమతిసేయ సైన్యముల నన్నిటి. బన్న(గ( బంపు; రెండుమై 

ల నడత; మీ త్రిగర్తుల బలంబుల ముందట బంచి, వానిపో 

యిన మటునా(డు పోది మనియెం గురునాథుండు దుస్ససేనుతోన్‌. 124 
ప్రతిపదార్థం: అను+ఇనసూనుమాట విని= అని చెప్పుతున్న సూర్యపుత్రుడి (కర్ణుడి) మాట విని; అందజన్‌+కన్లాని= అందరను 
చూచి; పెద్దలు+ఎల్లన్‌= (సభలోని) పెద్దవారందరూ; నిన్నున్‌+అనుమతిచేయన్‌= నీకు తమ అంగీకారాన్ని తెలుపగా; 


సైన్యములన్‌+అన్నిటిన్‌= సైన్యాలన్నిటిని (చతురంగబలాలను); పన్నంగన్‌+పంపు= సిద్దం చేయటానికి ఆజ్ఞాపించుము; రెండు 
మైలన్‌+నడతము= రెండు విధాలుగా సైన్యాలను నడుపుకుంటూ వెళ్ళుదాము; ఈ (త్రిగర్తుల బలంబులన్‌= ఈ త్రిగర్తదేశ 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 
సైన్యాలను; ముందటన్‌= ముందుగా; పంచి= పంపి; వానిపోయిన మణునాండు= అవి వెళ్ళినరెండవరోజున; పోదము= మనం 
సైన్యాలతో పోదాము అని; కురునాథుండు= దుర్యోధనుడు; దుస్ససేనుతోన్‌= దుళ్ళాసనుడితో; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి మాటలు విని దుర్యోధనుడు అందరిని కలయచూచాడు. ఆ తరువాత దుళ్ళాసనుడితో ఇట్లా 
అన్నాడు. “సభలోని పెద్దలందరూ నీ కనుమతి ఇచ్చారు. చతురంగ బలాలను సన్నద్దం చేసి రెండు విధాలుగా 
నడపాలి. ఈ త్రిగర్త దేశపు సైన్యాలు ముందుగా బయలుదేరి పోవాలి. మణునాడు మనం సైన్యాలతో పోదాము.” 


విశేషం: కర్టుడు సుశర్మకోర్కెను మన్నించుమని దుర్యోధనుడితో అన్నాడు. పెద్దల అనుమతిని కూడా పరిగణనలోకి 
తీసికొనుమన్నాడు. కర్షుడి సలహా రారాజుకు నచ్చింది. సభలో ఉన్నవారందరినీ కలయచూచాడు. మరెవ్వరూ మాట్లాడలేదు. 
అది వారి అనుమతిగా లెక్కగట్టాడు. అతడి చూపులే అతడి మాటలు. కర్టుడి మాటలే అతడి మాటలు. వారిద్దరి స్నేహం 
అటువంటిది. ఆజ్ఞ సుశర్శ్మకు కాదిచ్చింది, దుళ్ళాసనుడికి. అతడు దుర్యోధనుడి సైన్యాధిపతి. సుశర్మ సామంతుడు. 
అందువలన సామంతుడితో సూటిగా మాట్లాడలేదు- అది రారాజు రాజదర్సం. రారాజు చురుకుగా ఆలోచించాడు. సైన్యాల 
బ్రాడ్‌ ద్విముఖంగా సాగాలని నిర్ణయించాడు. ఒకటి సుశర్మ రాజ్యం వైపు నుండి, రెండవది కురురాజ్యం వైపు నుండి, మొదటి 
దాడి జరిగిన రెండవ రోజు రెండవ దాడి. (సంపా.) 


చ. అనుటయు ఫాలభాగ కలితాంజలియై యత. 'డట్ల చేయువా( 
డ' ననిన, మేదినీశుండు దృఢం బగు నిశ్చయ మెల్లవారు. గై 
కొనుటకు. గార్య బోధమునకుం దగ జుట్టుల నున్న వారలం 
గనుగొని యాదరాధిక సగౌరవ భావనతోడ నిట్లనున్‌. 125 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఫాలభాగ= నుదుటిపై; కలిత= చేర్చబడిన; అంజలి+ఐ= చేతులు జోడించి దండంపెట్టినవాడై; 
అతండు= ఆ దుశ్శాసనుడు; అట్టు+అ చేయువాండన్‌= ఆ విధంగానే చేస్తాను; అనినన్‌= అని అనగా; మేదినీ+ ఈశు(డు= 
రాజయిన దుర్యోధనుడు; దృఢంబు+అగునిశ్చయము= గట్టి నిర్ణయాన్ని; ఎల్లవారున్‌+కైకొనుటకున్‌= అందరూ తీసికొనటానికి; 
కార్యబోధమునకున్‌= చేయవలసినపనికి సంబంధించిన తెలివిడికి; తగన్‌= తగునట్టుగా; చుట్టులన్‌= తన చుట్టుప్రక్కల; 
ఉన్నవారలన్‌= ఉన్నవారిని; కనుంగొని= చూచి; ఆదర+అధిక సగౌరవ భావనతోడన్‌= మిక్కిలి మర్యాదతో గౌరవంతో కూడిన 
భావనతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని దుర్యోధను డనగానే దుశ్శాసనుడు నుదుటిమీద చేతులు జోడించి వినయంతో 'అట్లాగే చేస్తాను” 
అని అన్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు తన గట్టి నిర్ణయం అందరికీ అర్థం కావాలనీ, చేయవలసిన కార్యక్రమం 
స్పష్టంగా కావాలనీ భావించాడు. తన చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ మిక్కిలి ఆదరగౌరవాలతో చూస్తూ ఇట్టా 


అన్నాడు. 
విశేషం: వెనుకటి పద్యంలో దుర్యోధనుడు సైన్యాలు రెండుగా నడవాలని, రెండు రోజులలో సాగాలని స్టూలమైన ఆదేశం 
ఇచ్చాడు. దాన్ని కార్యాచరణలో పెట్టే పద్దతిని ఇందులో వివరిస్తున్నాడు. వెనుకటిది ఆజ్ఞ, ఇప్పటిది ఆచరణ సూచకమైన 


వివరణ (ACtion Plan). ఇవి వ్యూహ నిర్వాహకులకు తెలియాలని చెప్పాడు. పఠితలకు కూడా అవసరమే. రాజు యుద్దాలు 
చేసేటప్పుడు ఇచ్చే ఆజ్ఞల, వివరణల విశేషాలు తిక్కనకు కొట్టినపిండి. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 409 
ఉ. “మున్ను సుశర్మ దాను బలముం జని గోవుల. బట్టు; బట్టినన్‌ 
వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్ల గొంచు శౌ 
ర్యోన్నతి సూపువాండయి; సముద్ధతిమై నిట వేట కౌరవుల్‌ 
కొన్నిటి. బట్ట గయ్యమునకుం బటితెంతురు పాండునందనుల్‌. 126 


ప్రతిపదార్థం: మున్ను= ముందుగా; సుశర్మ= సుశర్మ; తాను= తానూ; బలమున్‌+చని= సైన్యమునూ వెళ్లి; గోవులన్‌+పట్టున్‌= 
ఆవులను ముట్టడిస్తాడు; పట్టినన్‌= ఆవులను పట్టుకొంటే; వెన్నడి= వెన్నంటి; మత్స్యపృధథి వీపతి= విరాటుడు; సేనలన్‌+ఎల్లన్‌= 
సైన్యాలనన్నింటిని; కొంచున్‌= వెంటబెట్టుకొని; శౌర్య+ఉన్నతిన్‌= తన పరామ్రాతిశయాన్ని; చూపువాండు+అయి= (ప్రదర్శించే 
వాడుగా; వెన్నడి= వెంబడించి; వచ్చున్‌= వస్తాడు; సముద్దతిమైన్‌= పటాటోపంతో; ఇటన్‌= ఇక్కడా; వేణ= వేలుగా; కౌరవుల్‌= 
కౌరవులు; కొన్నిటిన్‌+పట్టన్‌= కొన్నిటిని (ఆవులను) పట్టుకొనగా; పాండునందనుల్‌= పాండవులు; కయ్యమునకున్‌= యుద్దానికి; 
పజతెంతురు= వస్తారు. 


తాత్సర్యం: ముందుగా సుశర్మ తన బలంతో వెల్ళి గోవులను పట్టుకొంటే విరాటుడు (తన) సైన్యమంతటిని 
తీసికొని తన పరా(క్రమాతిశయాన్ని ప్రకటించాలని వెనువెంటనే కయ్యానికి వస్తాడు. అపుడు మన కౌరవులు 
ఆర్భాటంగా వేరుగా ఇక్కడ కొన్ని గోవులను ముట్టడిచేస్తే (గత్యంతరం లేక) పాండవులే యుద్దానికి తరలివస్తారు. 


విశేషం: సుశర్మను ఎదుర్కొనటానికి తన సైన్యాన్నంతా తీసికొని విరాటుడు పోయిన తరువాత నగరంలో కౌరవ సైన్యాన్ని 
ఎదుర్కొనే వీరులు లేకపోవచ్చును. అప్పుడు కౌరవులు వేరొకప్రక్క గోవులను ముట్టడిస్తే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నా 
కృతజ్ఞతాబద్దులై, ధర్మరక్షావేశంతో కౌరవులతో యుద్దానికి తలపడవచ్చునని దుర్యోధనుడి వ్యూహం. ఇందు ఎంత కుటిలత్వం 
ఉందో, అంత నేర్పరితనం ఉంది. పాండవులను బైటపెట్టే ఉపాయం వారు చేయగల యుద్దమే అని దుర్యోధనుడి నిశ్చయం. 
అది సత్యం కూడా. (సంపా) 


ఉ. కందువ సెప్పి యొక్కెడం ద్రిగర్తులు దాడికి. గూడువారు; మీ 
రందటు వేటి యొక్కయెడ నాజికి సేనల గూర్పు6 డెల్ల వా 
డుం దనవారి( దోకొని కడున్‌ రభసంబున( గూడి వార్తకున్‌ 
ముందటి(బోయి గోధనము ముట్టుకొనన్‌ వలయున్‌ మహోగ్రతన్‌.” 127 


ప్రతిపదార్థం: కందువ+చెప్పి= జాడతెల్సి; ఒక్క+ఎడన్‌= ఒకానొక చోట; త్రిగర్తులు=త్రిగర్త దేశీయులు; దాడికిన్‌+కూడువారు= 
యుద్దం చేయటానికి చేరతారు; మీరు+అందణున్‌= మీరంతా; వేజయొక్కయెడన్‌= వేరొకచోట; సేనలన్‌= సైన్యములను; 
ఆజికిన్‌+కూర్చు(డు= యుద్దానికి సన్నద్ధం చేయండి; ఎల్లవాండున్‌= ప్రతివాడూ; తనవారిన్‌+తోకొని= తనవాళ్ళను వెంటబెట్టుకొని; 
కడున్‌ రభసంబునన్‌= మిక్కిలి తొందరగా; కూడి= చేరి; వార్తకున్‌ ముందజున్‌+పోయి= మాటకంటె (వర్తమానం చేరిన దానికంటె) 
ముందుగా పోయి; మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; గోధనమున్‌= పశుసంపదను; ముట్టుకొనన్‌ వలయున్‌= చుట్టుముట్టాలి. 


తాత్సర్యం: దాడికి పూనుకొని త్రిగర్తసీనలు ఒక సంకేతస్థలంలో గుమికూడుతాయి. మీరందరూ వేరొక చోట 
యుద్దానికి సిద్దంగా సేనలను సమీకరించండి. అందరూ ఎవరి సైన్యాలను వారు వెంట పెట్టుకొని మిక్కిలి వేగంగా, 
వార్త లందేదానికంటె ముందుగానే అక్కడికి పోయి గోధనాన్ని మిక్కిలి భయంకరంగా చుట్టుముట్టాలి.' 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: గోగ్రహణ యుద్దవ్యూహం నిశ్చయమైంది. చారులవలన ఈ వార్తలు విరటుడికి చేరకపూర్వమే గోగ్రహణం సాగాలని 
దుర్యోధనుడి ఆజ్ఞ. సన్నద్దంగా లేని శత్రువును రహస్యంగా, వేగంగా చుట్టుముట్టే గూఢవ్యూహంగా సాగాలని రారాజు కోర్కె 
'వార్తకంటె పూర్వం దండెత్తిపోయి గోధనాన్ని చుట్టుముట్టాలి' అన్న ఆజ్ఞలోని అంతరార్థం అదే. (సంపా.) 


వ. అని చెప్పి వెండియు సుశర్మం జూపి. 128 
తాత్సర్యం: అని పలికి సుశర్మవైపు చూపి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “'బహుళాష్టమి నీతండు స । న్నహనముతో( బసులం బట్టు, నవమిని మన గో 
గ్రహణ'మని నిశ్చయించిన । నహికేతను పలుకులకు మహాహ్లోదమునన్‌. 129 


ప్రతిపదార్థం: బహుళ+అష్టమిన్‌= కృష్ణపక్షంలోని ఎనిమిదవ రోజున (అష్టమీ తిథినాడు); ఈతండు= ఈ సుశర్మ; సన్నహనముతోన్‌= 
సంసిద్దతతో; పసులన్‌+పట్టున్‌= ఆవులను పట్టుకొంటాడు; నవమిని= నవమినాడు; మన గోగ్రహణము= మనం చేసే గోవుల 
ముట్టడి; అని నిశ్ళయించినన్‌= అని నిశ్చయించగా; అహికేతను పలుకులకున్‌= సర్పధ్వజుడి (దుర్యోధనుడి) మాటలకు; 
మహా+ఆహ్ద్హాదమునన్‌= మిక్కిలి సంతోషంతో. 


తాత్పర్యం: “ఈ కృష్ణపక్షంలోని అష్టమినాడు సుశర్మ సన్నాహంతో గోవులను పట్టుకొంటాడు. మనం నవమినాడు 
పట్టుకొందాం' అని దుర్యోధనుడు నిర్ణయించాడు. ఆ మాటలకు ఉప్పాంగిపోయి. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: భండార్కర్‌ సంస్థ ప్రచురించిన సంస్కృత భారతంలో సుశర్మ, దుర్యోధనుల గోగ్రహణం సప్తమి, అష్టమిలలో 
జరగాలని చెప్పినట్టున్నది. మరికొన్ని ప్రతులలో అష్టమి, నవమిలలో జరుగవలెనని ఉన్నది. తిక్కన దక్షిణాది(ప్రతిని 
అనుసరించినట్టున్నాడు. విజయదశమినాటికి విజయుడు విజయాన్ని సాధించవలసి ఉండటం చేత, ఉత్తర గోగ్రహణ యుద్దం 
ఒక రోజు యుద్దం మాత్రమే కావటం చేత, అష్టమి, నవమిలు విజయతిథులు కాకపోవటంచేత తిక్కన ఈ పాఠాన్ని (గ్రహించి, 
సుశర్మ, దుర్యోధనులకు భావియుద్దంలో జరుగబోయే పరాజయాన్ని ధ్వనింపచేశాడు. (సంపా.) 

వ. సమస్త పరిజనంబులును సముద్యుక్తులై; రట్టి సమయంబున. 130 


ల 


ప్రతిపదార్థం: సమస్త పరిజనంబులును= సేవకులందణును; సముద్యుక్తులైరి= సన్నద్దులైరి; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: (దుర్యోధనుడి) పరివారమంతా యుద్ధానికి సిద్దమయ్యారు. ఆ సమయంలో. 


ఆ. పాండురాజసుతులు( బాంచాలియును దమ్ము: నొరు లెటుంగకుండ. దిరుగవలయు 
దుష్కరంపుటేండు దుదిసేరంబాటి, నె । వ్వరును దీని. దల(ప వలను లేర. 131 


ప్రతిపదార్థం: పాండురాజ సుతులున్‌= పాండురాజు కుమారులున్నూ; పాంచాలియును= (ద్రౌపదియున్నూ; తమ్మున్‌+ 
ఒరులు+ఎణు(గకుండన్‌= ఇతరులు తమను గుర్తించకుండగా; తిరుగన్‌వలయున్‌= తిరుగవలసిన; దుష్కరము+ఏండు= కష్టమయిన 
సంవత్సరకాలం; తుది చేరన్‌+పాటెన్‌= పూర్తికావచ్చింది; ఎవ్వరును= ఎవరుకూడా; దీనిన్‌= ఈ విషయాన్ని; తలంపన్‌= 
ఆలోచించేందుకు; వలనులేరు+అ= పూనుకొనలేకపోయారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 411 
తాత్సర్యం: పాండవులూ [ద్రౌపదీ తమను ఇతరులు గుర్తించకుండా జరిపే అజ్ఞాతవాసమనే గడ్డుకాలం పూర్తి 
కావచ్చింది. ఆ విషయాన్ని ఎవ్వరూ ఆలోచించనే లేదు. 


సుశర్మ దక్షిణ గో గ్రహణంబు చేయుట (సం.4-20-27) 


వ. సుశర్మయు నేలినవాని పని( బూని జోడు పక్కెర కైదువు బిరుదు రవణంబు మొదలైన సవరణంబులం జూడ 
నక్కజంబుగా( గూడి, పరదేశం బాపోశనంబు గొనం దమకించు తన బలంబుల గజిబిజి యుడిపికొని, 
గోగణంబుల యగపా టూహించి, జతనంబుతో నడచుచుండియు వెస. గుందక వేగిరంపుం బయనంబు 
లయ్యును బ్రజల నోలాకుపడనీక, యెత్తెడుచోట్లను విడిదలల యందును లోనుగా నిస్సాణాదులైన యుద్దట 
చిహ్నంబులు ప్రకటింపక దాడిమెయిం జని, వేగులవారివలన విరాటు తొట్టులున్న యెడ యెజింగి, గ్రద్దనం 
గదుపుల( గార్డిచ్చు చందంబునం బొదివి వెలిచిన. 132 


ప్రతిపదార్థం: సుశర్మయున్‌= సుశర్మకూడా; ఏలినవానిపనిన్‌= రాజుగారి పనిని (దుర్యోధనుడిపనిని); పూని= అంగీకరించి; 
జోడుపక్కెర కైదువు= రెండు (ప్రక్కల పదును గల కత్తిని; బిరుదు రవణంబు= పరా(క్రమ (ప్రశంసను తెలిపే సూచికలైన 
పతకాలు మొదలైన; సవరణంబులన్‌= పరికరాలతో; చూడన్‌= చూడగా; అక్కజంబు+కాన్‌= ఆశ్చర్యకరంగా; కూడి= కూడుకొన్నవాడై; 
పరదేశంబు= శత్రువులదేశాన్ని; ఆపోశనంబు+కొనన్‌= అపోశనం పట్టగా, తమకించు= ముందుకు దూకే; తన బలంబులన్‌= 
తన సైన్యాలయొక్క; గబిబిబి= తొందరపాటును; ఉడిపికొని= నిలుపుకొంటూ; గోగణంబుల= పశువులయొక్క; 
అగపాటు+ఊహించి= కనిపించటాన్ని తలచుకొని; జతనంబుతోన్‌= ప్రయత్నంతో; నడచుచున్‌+ఉండియున్‌= నడుస్తున్నప్పటికీ; 
వెసన్‌+కుందక= వేగంతో వెనుకపడకుండా; వేగిరము+పయనంబులయ్యునున్‌= వడివడిగా సాగే ప్రయాణాలు అయినను; ప్రజలను= 
జనాలను; ఓలాకు పడనీక= (శ్రమపడనీక; ఎత్తెడు చోట్లను= దండెత్తే స్థలాలలోనూ, విడిదలల+అందును= విడిదిచేసే స్థలాలలోను 
(విశ్రాంతి తీసికొనేచోట్ల); లోనుగాన్‌= రహస్యంగా; నిస్పాణాదులు+ఐన= భేరులు, డప్పులు వంటి చర్మవాద్య విశేషాలు మొదలైన; 
ఉద్భట చిహ్నంబులు= పెద్ద పెద్ద యుద్ధాల గుర్తులు; (ప్రకటింపక= బయలుపడనిక; దాడిమెయిన్‌+చని= దబ్బాటున దండెత్తే 
పద్దతి (మెరుపు దాడిగా వెళ్ళి; వేగులవారివలనన్‌= గూఢచారుల వలన; విరాటు తొబ్టులు+ఉన్నయెడ= విరాటుడి ఆవులున్న 
చోటు; ఎటీంగి= తెలిసికొని; (గ్రద్దనన్‌= శీఘ్రంగా; కదుపులన్‌= పసులను; కార్చిచ్చు చందంబునన్‌= దావానలం మాదిరిగా; 
(అడవిలో నాలుగు దిక్కులా అలముకొన్న మంటవలె); పొదివి= (క్రమ్ముకొని; వెలిచినన్‌= తోలగా. 


తాత్పర్యం: సుశర్మ కూడా దుర్యోధన మహారాజు చెప్పిన పని చేయాలని పూనుకొన్నాడు. ఇరుప్రక్కల పదనూ, 
రెక్కలూ ఉన్న బిరుదుగల కత్తినీ రవళిస్తున్న అలంకారాలు మొదలైన పరికరాలతో కూడుకొని ఆశ్చర్యాన్ని కల్గించే 
విధంగా శత్రు దేశాన్ని ఒక్కసారే పుడికిటి నీరు త్రాగినట్టుగా ఆ(క్రమిద్దామని ((మ్రింగివేద్దామని) ముందుకు 
దూకుతున్న తన సైన్యం దుందుడుకుతనాన్ని అదుపులో పెట్టుతూ, ఆవుల దర్శనం తలచుకొంటూ, ప్రయత్నంతో 
నడుస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా, వడివడిగా ప్రయాణాలు సాగిస్తున్నా ప్రజలకు అలజడి కలుగనీయకుండా 
దండెత్తే స్థలాలలోను, వి(శ్రాంతికై విడిది చేసే చోటులలోను డప్పులూ, డమరుకాలు వంటి చర్మవాద్యాల ధ్వనుల 
ఆర్భాటాల వలన దాడి గుర్తులు బయటపడకుండా జా(గ్రత్తపడుతూ, మెరుపుదాడి పద్దతిలో వెళ్ళి, వేగుల వలన 
విరాటుడి గోవులుండే చోటు తెలిసికొని, త్వరగా పసులను సమీపించి దావానలం మాదిరిగా పొదువుకొని, తోలాడు. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: జోడు, పక్కెర, కైదువు, బిరుదు రవణంబు మొదలైన సవరణంబులన్‌= అనే సమాసానికి జోడు= కవచం; పక్కెర= 
గుర్రాలకు, ఏనుగులకు పైనవేసే రక్షాకవచాలు; కైదువు= కత్తి మొదలైన ఆయుధాలు; బిరుదు రవణంబు= వీరుల 
సామర్ధ్యాన్ని తెలిపే గుర్తుల వంటి ఆభరణాలు; మొదలు+ఐన= మొదలుగాగల; సవరణంబులన్‌= వాహనాల అలంకారాలను 
అని అర్థం కూడా చెప్పవచ్చును. ఆపోశనం (ఆపః+అశనం) విప్రులు భోజనం చేసే ముందు మంత్రపూర్వకంగా చేసే 
జలపానం. (సంపా 


శా. కూడంబాటి సముద్దతిం గడి తద్గోపాలకుల్‌ మూకల 
ల్లాడం దాతి, నిశాతసాయక పటు వ్యాపార ఘోరంబుగా 


నీడం బోక పెనంగినం గని, త్రిగర్తేశుండు చే వీచుడుం 
గ్రీడాఘాత నిరూఢి నాశ్వికులు వారిం దున్మి తూంటాడినన్‌. 133 


ప్రతిపదార్థం: తద్‌+గోపాలకుల్‌= ఆ గోవులను రక్షించేవారు; కూడన్‌+పాణీ= కలిసి ముందుకు సాగి; సముద్దతిన్‌= దర్పంతో; 
కడ(గి= పూనుకొని; మూ(కలు= సైనికులు; అల్హాడన్‌=చీకాకు పడేటట్టు; తాంకి= ఎదుర్కొని; నిశాత= వాడి అయిన; సాయక= 
బాణాల; పటు= దృఢమైన; వ్యాపార= ప్రయోగాలచేత; ఘోరంబుగాన్‌= భయంకరంగా; ఈడన్‌+పోక= వెనుకంజవేయక; 
పెనంగినన్‌+కని= యుద్దం చేయగా చూచి; (త్రిగర్త+ఈశుండు= (త్రిగర్తదేశానికి రాజైన సుశర్మ; చేయి+వీచుడున్‌= చేయెత్తి 
(యుద్దం చేయండి అన్నట్టు) ఊపగా; అశ్వికులు= గుర్రాల సైనికులు; (క్రీడాఘాత నిరూడిన్‌= ఆట ఆడినట్టు విలాసంగా 
శత్రువులను దెబ్బతీసే నేర్చరితనంతో; వారిన్‌= ఆ పసుల కాపరులను; తున్మి తూంటాడినన్‌= ఖండించి బాధించగా. 


తాత్సర్యం: ఆ ఆవుల కాపరులందరూ ఏకమై సాగి దర్సంతో పూనుకొని సైనికు లల్హాడగా ఎదుర్కొన్నారు. వాడి 
బాణములను భయంకరంగా ప్రయోగిస్తూ వెనుకకు అడుగిడకుండా యుద్దం చేయసాగారు. (అపుడు) త్రిగర్తరాజయిన 
సుశర్మ చేయి వీచగా, గుర్రపు సైనికు లా పసుల కాపరులను ఆటలలో చెండాడిన నేర్చరితనంతో తునాతునకలు 
చేసి బాధించగా, (తరువాతి వచనంతో అన్వయం). 

విశేషం: విరాటుడి గోపాలకులు వీరులు కూడా. కలిసికట్టుగా ఎదుర్కొనటంలో సంఘీభావంతో కూడిన ధైర్యం, గర్వంతో 


పోరి సైనికులను గగ్గోలు పెట్టించే పరాక్రమం కలవారు. కాని, వారు అశ్వారూఢులు కాకపోవటంచేత సుశిక్షితులైన ఆశ్వికుల 
ధాటికి ఆగలేకపోయారు. కాని, వారి ధర్మం వారు యథాశక్తి నిర్వహించారు. (సంపా.) 


వ. వారలలోన. 134 


తాత్సర్యం: ఆ గోపాలకులలో. 


చ.  అసదుగం దాతకి మేన దటిచై పారి నెత్తురు గ్రమ్ము పోటులన్‌ 
వస మణి తూలుచుండియును వారని బీతి( బదంబులం గడున్‌ 
వెస కలిమిం బురంబునకు వేగమె కొందటు పాటి, మత్వనా 
థు సభకు నే(గి, దీనదశతో. బ్రణమిల్లుచు నార్తమూర్తులై, 135 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 413 
ప్రతిపదార్థం: కొందణు= కొంతమంది (గోపాలురు); అసదుగన్‌= ఘోరంగా (తీవ్రంగా); తాశి= ఎదిరించి; మేనన్‌= ఒంటిమీద; 
తజిచు+ఐ= ఎక్కువగా; పొరిన్‌= ఎక్కువగా; నెత్తురు (క్రమ్ముపోటులన్‌= నెత్తురు చిమ్మే దెబ్బల (గాయాల)తో; వసము+అటి= 
వశం తప్పి; తూలుచుండియును= తూలిపడుతున్నా; వారని భీతిన్‌= వదలని భయంతో; పదంబులన్‌= కాళ్ళయందు; కడున్‌= 
మిక్కిలి; వెసకలిమిన్‌= వేగం కలుగగా; పురంబునకున్‌= విరాటుడి రాజధానికి; వేగమె= వడివడిగా; పాజి= పరుగెత్తి; మత్స్యనాథు 
సభకున్‌+ఏ(గ= విరటుడి ఆస్థానానికి వెళ్ళి; దీనదశతోన్‌= దీనావస్థతో; ప్రణమిల్లుచున్‌= వంగి వంగి నమస్కారాలు చేస్తూ; 
ఆర్తమూర్తులు+ఐ= దుఃఖించే ఆకారాలు కలవారై (ఆకారం తాల్చిన దుఃఖం వంటివారై). 


తాత్సర్యం: కొందరు గోపాలురు ఎంతకైనా తెగించి ఎదిరించి పోరాడారు. వారి శరీరాల మీద నెత్తురు ధారలుగా 

చిమే శ పెద్ద పెద్ద గాయాలు తగిలాయి. వారి మేనులు పట్టుతప్పి తూలుతున్నప్పటికీ, అడుగులు తడబడుతున్నప్పటికీ, 
(శల (తల) © 

ఆగని భయంతో వేగం తెచ్చుకొని నగరానికి వడివడిగా పారిపోయి, మత్స్యమహారాజు సభకు చేరి, వినయంగా 

వంగి దండాలు పెట్టుతూ, రూపుకట్టిన దుఃఖభావాలవలె దీనంగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కారణ మెయ్యది యగు నొకొ! వీరల దురవస్థ కనుచు వెటి(గందెడు నా 
భూరమణుండు సభయును విన । నీరెలుంగు దలంక( బల్కిరిట్లని గోపుల్‌. 136 


ప్రతిపదార్థం: ఏరల= ఈ పసుల కాపరులయొక్క; దురవస్థకున్‌= దుఃస్థితికి; కారణము= హేతువు; ఏ+అది; అగున్‌+ఒకొ!= 
ఏమై ఉంటుందో; అనుచున్‌= అనుకొంటూ; వెజంగు+అందెడు= ఆశ్చర్యపడుతున్న; ఆ భూరమణుండు= ఆ రాజున్నూ (విరటుడు); 
సభయును= సభలోనివారూ; వినన్‌= వినేటట్టు; గోపుల్‌= గోపాలకులు; -ఈరు+ఎలు(గు= హీనస్వరం; తలంకన్‌= వణకుతూ 
ఉండగా; ఇట్టు+అని= ఈ విధంగా; పల్కిరి= పలికారు. 


తాత్పర్యం: ఈ పసుల కాపరులు ఏ కారణంగా ఈ దురవస్థపాలైనారో అంటూ ఆశ్చర్యపడుతున్న విరాటుడూ, 
సభలోనివారూ వినేటట్టుగా వణుకుతున్న సన్నని గొంతులతో ఆ గోపాలకులు ఈ విధంగా అన్నారు. 


చ. “హయ రథ దంతి సంతతి నిరంతర దుర్దమలీలం బేరి నే 
ల యవిసి మూంగినట్లగుబలంబులతోడ. ద్రిగర్తు లెంతయున్‌ 
రయమున గోవులం బొదివి, రక్షకు లొక్కట నార్ది తాంకినన్‌ 
భయదమహాస్త్ర శస్త్ర పటుపాత పరంపర దున్మి యుద్ధతిన్‌. 137 


ప్రతిపదార్థం: హయరథదంతి సంతతి= గుర్రాల, తేరుల, ఏనుగుల సమూహాలు; నిరంతర దుర్షమలీలన్‌= అడ్డగించటానికి 
వీలులేని విధంగా; పేర్చి= విజృంభించి; నేల+అవిసి మూంగినట్టు+అగు= భూమిని చీల్చుకొని గుంపులు కట్టి బయటికి వచ్చినట్టుగా 
తోచిన; బలంబులతోడన్‌= సైన్యంతో; త్రిగర్తులు= త్రిగర్తదేశంవారు; ఎంతయున్‌ రయమునన్‌= ఎంతో వేగంగా; గోవులన్‌+పొదివి= 
ఆవులను (కమ్ముకొని; రక్షకులు= గోరక్షకులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; ఆర్చి= బొబ్బలుపెట్టి; తాంకినన్‌= ఎదిరించగా; 
భయద= భయం పుట్టించే; మహా+అ|స్త= గొప్పవైన మం(త్రబాణాలతో; శస్త= బాణాలతో, కత్తులతో; పటుపాత= కొట్టిన 
గట్టిదెబ్బలయొక్క; పరంపరన్‌= వరుసలతో; తున్మి= చంపి; ఉద్దతిన్‌= దూకుడుతనంతో. 


తాత్సర్యం: 'గురాలతో, రథాలతో, ఏనుగులతో కూడిన సేనతో ఎదురులేని విధంగా విజృంభించి నేల ఈనినట్లు 
సుశర్మ బలాలు వేగంగా వచ్చి, పసులను (క్రమ్ముకొనగా, గోపాలురందరూ కలసి ఒక్క పెట్టున బొబ్బలు పెట్టుతూ 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఎదురుదాడి చేశారు. (త్రిగర్తులు గర్యాతిశయంతో వారిమీద పుంఖానుపుంఖాలుగా అస్త్రశస్త్రాలు ప్రయోగించి చంపి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 


క. గోవులకు వెనుక యై వెసం। బోవుచునున్నారు; కడవంబోవక యుండం 
బోవలయు నడ్డపడియెడు । దీవసమెదం గలిగెనేని దేవర! కడ(కన్‌.' 138 


ప్రతిపదార్థం: దేవర!= ఓ (ప్రభువా!; గోవులకున్‌ వెనుక+ఐ= పసులకు వెనుక భాగాన; వెసన్‌= వేగంగా; పోవుచున్‌+ఉన్నారు= 
పోతూ ఉన్నారు; అడ్డపడియెడు దీవసము= అడ్డగించే దమ్ము; ఎదన్‌+కలిగెన్‌+ఏనిన్‌= మనసులో ఉంటే; కడంకన్‌= పూనికతో, 
పౌరుషంతో; కడవన్‌+పోవక+ఉండన్‌= మన పొలిమేరలు దాటిపోక పూర్వమే; పోవలయున్‌= పోవాలి. 


తాత్పర్యం: ప్రభూ! (త్రిగర్తులు గోవులను తరలించుకొని వాటి వెనుక భాగంలో తరుముకొంటూ వేగంగా 
వెళ్ళిపోతున్నారు. వారిని అడ్డుకొనవలెననే ధైర్యం మనకుంటే, వారు మన పొలిమేరలు దాటిపోక పూర్వమే, 
ప్రయత్నపూర్వకంగా పౌరుషంతో ఎదుర్కొనాలి.” 


వ. అనిన విని విరాటుం డదరిపడి. 139 
తాత్సర్యం: అనగా విని విరాటుడు (ఆశ్చర్యంతో, భయంతో) అదిరిపడి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. “ఏమీ నిక్కమె! మున్నెటుంగడె త్రిగర్తేశుండు? మద్లోధన 
స్తోమంబుం గొనిపోవు తెంపునకు నుద్యోగించెనే? మేలుమే; 
లామై తోడనె పోవుంగాక!' యని వీరాలాపముల్‌ వల్మియు 
ద్దామ క్రోధ శిఖాకలాప వికటోద్య ద్రూకుటి స్పూర్తియై. 140 


ప్రతిపదార్థం: ఏమీ! నిక్కమె?= ఏమీ! ఇది నిజమా?; (త్రిగర్త+ఈశుండు= (త్రిగర్త దేశానికి రాజైన సుశర్మ; మున్ను+ 
ఎణుంగండ?= ఇదివణకు తెలియడా?; మత్‌+గోధనంబున్‌= నా గోసంపదను; కొనిపోవు తెంపునకున్‌= తీసికొనిపోయే సాహసానికి; 
ఉద్యోగించెనే?= ప్రయత్నించాడా; మేలు మేలు= మంచిది మంచిది; ఆ+మైతోడనె= ఆవిధంగానే; పోవున్‌+కాక= పోతాడులే 
(చస్తాడులే); అని= అంటూ; వీర+ఆలాపముల్‌= పౌరుష వాక్యాలు; పల్కి= మాటలాడి; ఉద్దామ= తీవ్రమయిన; క్రోధశిఖాకలాప= 
కోపాగ్ని జ్యాలల సమూహాల చేత; వికట= వంపులుగా; ఉద్యత్‌= పైకెత్తబడిన; (భ్రూకుటి స్పూర్తి+ఐ= బొమముడి ఆకారం 


కలవాడై. 


తాత్సర్యం: “ఏమిటి! మీరు చెప్పుతున్నది నిజమేనా? ఆ త్రిగర్తపతి ఇదివరలో మనచేత తిన్న దెబ్బ గుర్తుంచుకొనలేదా? 
(ఎరుగడా?). ఇప్పుడు నా గోధనాన్ని దొంగిలించే సాహసానికి పూనుకొన్నాడా? మంచిది మంచిది. అత డట్లాగే 
పోతాడులే! (వాడికి కాలం మూడింది)” అని పౌరుష వాక్యాలు పలుకుతూ మనసులో అణచుకోలేని కోపాగ్ని చెలరేగి 
జ్వాలలు చిమ్ముతూ ఉండగా వంపులుగా భయంకరంగా లేస్తున్న కనుబొమల కదలికను (ప్రకటిస్తూ, (తరువాతి 
పద్యంతో అన్వయం) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 415 
విశేషం: అలం: రూపకం. కనుబొమల వికార విచలనం (క్రోధభావ (ప్రకటనం. (సంపా.) 


విరటుండు సుశర్మమీ(ద యుద్ధం చేయంబోవుట (సం.4-30-8.) 


చ. సచివుల( జూచి 'యిప్పుడ వెసన్‌ మన మెయ్డక తక్కినం బశు 

ప్రచయము తప్పిపోవు( దుది భంగము సేంగియు వచ్చుగాక మీ 

రుచిత విధాన సత్వరత నుద్ధతయోధ సమగ్రవాహినీ 

ప్రచలిత భూమి భాగముగ. బన్నంగం బంపుండు దండనాథులన్‌.” 141 
ప్రతిపదార్థం: సచివులన్‌+చూచి= మం(త్రులవైపు చూచి; ఇప్పుడు+అ= ఇప్పుడే; వెసన్‌= వెంటనే; మనము+ఎయ్రక= మనము 
వెంబడించక; తక్కినన్‌= మానితే; పశుప్రచయము= గోసమూహం; తప్పిపోవున్‌= మనసుండి దూరమైపోతుంది; తుదిన్‌= చివరకు; 
భంగము= అవమానం; సే(గియున్‌ వచ్చున్‌= ఆపద కూడా వస్తుంది; కానన్‌= అందువలన; మీరు+ఉచిత విధానన్‌= మీరు 
తగినట్టుగా; దండనాథులన్‌= సేనాపతులను; సత్వరతన్‌= త్వరగా; ఉద్దత+యోధ+సమ గ్రవాహినీ+ప్రచలిత భూమి భాగముగన్‌= 


గర్వితులైన వీరులతో నిండిన సైన్యము వలన కంపించే భూభాగం కలుగునట్టుగా చేసి; పన్నంగన్‌= యుద్దానికి సిద్దమయ్యేటట్టు; 


పంపుండు= ఆజ్ఞాపించండి. 


తాత్పర్యం: విరాటుడు మంత్రులను చూచి ఇట్లా అన్నాడు: “మన మిప్పుడే ఆ సేనలను వెంబడించకపోతే మన 
పశువుల మందలు మనకు దక్కవు. చివరకు అవమానం, ఆపద కూడా రావచ్చును. కాబట్టి, మన సేనాపతులను 
పిలిపించండి. తగిన పద్దతులతో వెంటనే బలగర్వంతో కూడుకొన్న వీరులతో నిండిన సైన్యాలను మోహరించి, 
భూభాగం దద్దరిల్లేటట్టు యుద్దానికి సిద్దమయ్యేటట్టు ఆజ్ఞాపించండి.' 


వ. అని నియోగించి. 142 


తాత్పర్యం: అంటూ ఆజ్ఞాపించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. యాన ప్రక్రమ సూచకంబు లగు తూర్యంబుల్‌ దిశాపాటన 
ధ్వానస్వైరవిహార కల్పిత సముద్ర క్షోభముల్‌గా ధరి 
త్రీ నాథుండు రణోచితోద్యమము సంధిల్లంగ శస్తా స్తవ 
ర్మానీతిక్రమ దక్షులం బనిచె నయ్యె వారికిం గ్రక్కునన్‌. 143 


ప్రతిపదార్థం: యాన= యుద్ద ప్రయాణపు; ప్రక్రమ సూచకంబులు= ప్రారంభాన్ని సూచించేటట్టు; తూర్యంబుల్‌= వాద్యాల 
మాతలు; దిశాపాటన= దిక్కులను చీల్చునట్టి; ధ్వాన= శబ్దం యొక్క; స్వైర, విహార కల్పిత= స్వేచ్చావిహారంచేత కల్షించబడిన; 
సము(ద్రక్షోభముల్‌+కాన్‌= సముద్రపు అల్లకల్లోల శబ్దంగా; ధరిత్రీనాథుండు= రాజగు విరాటుడు; రణ+ఉచిత= యుద్దానికి తగిన; 
ఉద్యమము= ప్రయత్నం; సంధిల్లంగన్‌= చేకూరగా; ఆ+ఐవారికిన్‌=ఆయా వీరులకు; శస్త+అ(స్త వర్మ= శస్తముల అ(స్తముల, 
కవచాల; ఆనీతిక్రమదక్షులన్‌= తెచ్చే పద్దతులలో నేర్పుకలవారిని; (గ్రక్కునన్‌= వెంటనే; పనిచెన్‌= ఆయా పనుల మీద పంపాడు. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ప్రయాణ సూచనలయిన తూర్యనాదాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు విచ్చలవిడిగా మోగాయి. స్వేచ్చా 
విహారంతో ఆ నాదం అల్లకల్లోలమయిన సముద్ర ఘోషగా అనిపించింది. విరాటుడు యుడ్లోచిత ప్రయత్నాలు 
సమకూర్చుకొంటూ ఆయాయోధులకు శస్తాస్రాలను, కవచాలను తేవటంలో నేర్పరులయినవారిని వెంటనే ఆయా 
పనులమీద పంపాడు. 


చ. సారథిం జూచి 'నీవు రభసంబున( బూన్సుము ఘోటకంబులం 
దేర; దదీయ వర్మము లతిస్పుట బంధముంగాంగ బెట్టు; నీ 
వీరవచోవిలాసములు విందుము ము; న్ని దె వచ్చె గయ్య; మే 
పార6గం జూపు నీ దగు నహంకృతికిం దగు ధైర్య మియ్యెడన్‌.' 144 


ప్రతిపదార్థం: సారథిన్‌+చూచి= రథసారథివైపు చూచి; నీవు రభసంబునన్‌= నీవు తొందరగా; తేరన్‌= రథమందు; 
ఘోటకంబులన్‌+పూన్సుము= గుర్రాలను కట్టి సిద్దం చేయుము; తదీయ= వాటియొక్క; వర్మములు= కవచాలను (అనగా వాటి 
అలంకారాలను); అతి స్పుటబంధము కా6ంగన్‌= మిక్కిలి దృఢంగా కట్టబడినవిగా; పెట్టు= ఉంచుము; మున్ను= ఇదివరలో; నీ 
వీరవచోవిలాసములు విందుము= నీ పౌరుష వచనాలు ఎప్పుడూ వింటూ ఉంటాం; కయ్యము= యుద్ధం; ఇదె వచ్చెన్‌= ఇదిగో 
వచ్చింది; ఈ+ఎడన్‌= ఇపుడు; నీదగు అహంకృతికిన్‌= నీ గర్వానికి; ధైర్యము= తగిన మగటిమిని; ఏపారంగన్‌= అతిశయించగా; 
చూపు= చూపించుము. 


తాత్పర్యం: (విరటుడు) రథసారథిని చూచి ఇట్లా అన్నాడు; 'నీవు త్వరగా గుర్రాలకు కవచాలంకారాలు గట్టిగా 
తొడిగి వాటిని రథానికి కట్టి సిద్ధం చేయుము. నీ వెప్పుడూ పౌరుషాలు పలుకుతూ ఉండగా వింటూ ఉంటాము. 
ఇదిగో యుద్దం వచ్చింది. నీ గర్యానికీ ధైర్యానికీ తగిన మగటిమిని చూపే సమయం వచ్చింది.” 


ఉ. అని పనిచి తానును యోధవీరోచిత ప్రకారంబున సింగారంబు సత్వరంబుగా( జేసికొని ఖచిత కాంచన 
బిందు సందోహంబగు సన్నాహంబు వెట్టికొని, విరచితాలంకార చక్రంబును బద్దపరికర 
కూబరాక్షయుగాద్యవయవంబును బ్రతికల్పిత తురంగంబును సన్నివేశిత వివిధాయుధంబును సన్నద్ద 
సారథికంబును నైన రథంబెక్కి గోగణ హరణ ప్రదేశంబు పశు పాలకులం దెలియ నడుగుచు వెడలునప్పు 
డమ్మత్స్యపతి యనుజన్ముండు. 145 


ప్రతిపదార్థం: అనిపనిచి= అంటూ పంపి (ఆజ్ఞాపించి); తానును= తానుకూడ; యోధవీర+ఉచిత |ప్రకారంబునన్‌= యుద్దవీరుడికి 
తగిన విధంగా; సింగారంబు= అలంకారం; సత్వరంబుగాన్‌+చేసికొని= వడిగా చేసికొని; ఖచిత+కాంచన+బిందు సందోహంబు= 
చెక్కిన బంగారు చుక్కల సమూహం కల; సన్నాహంబు= కవచం;పెట్టికొని= ధరించి; విరచిత= విశేషంగా చేసిన; అలంకార 
చక్రంబును= అలంకారాలు గల చక్రాలు కలదీ; బద్ద= సిద్దంగా చేసి కట్టబడిన; పరికర= (యుద్దానికి అవసరమయ్యే) వస్తువులు; 
కూబర= బండినొగలును; అక్ష= ఇరుసు; యుగ= కాడి; ఆది= మొదలగు; అవయవంబును= భాగాలుకలదీ; ప్రతికల్సిత= 
చక్కగా కూర్చబడిన; తురంగంబును= గుర్రాలుకలదీ; సన్నివేశిత= సిద్దంగా ఉంచబడిన; వివిధ+ఆయుధంబును= అనేక 
ఆయుధాలు కలదీ; సన్నద్దసారథికంబును= సిద్దమైఉన్న సారథి కలదీ; ఐన= అయినట్టి; రథంబున్‌= తేరు; ఎక్కి; గోగణహరణ= 
ఆలమందలను దొంగిలించిన; (ప్రదేశంబు= చోటును; పశుపాలకులన్‌= అలకాపరులను; తెలియన్‌+అడుగుచున్‌= అడిగి 
తెలిసికొంటూ; వెడలు+అప్పుడు= బయలుదేరేటప్పుడు; ఆ+మత్స్యపతి= ఆ విరటుడి యొక్క; అనుజన్ముండు= తమ్ముడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 417 
తాత్సర్యం: విరాటుడు ఆ విధంగా అందరినీ ఆజ్ఞాపించి తాను కూడా యుద్దవీరుడికి ఉచితమైన విధంగా 
అలంకారాన్ని వెంటనే చేసికొన్నాడు. బంగారు చుక్కలు చెక్కిన కవచాన్ని ధరించాడు. అలంకరించిన రథం సిద్దం 
చేయబడింది. దానికి పలురకాల అలంకారాల వన్నెలతో చక్రాలు ఒప్పారుతున్నాయి. యుద్దానికి కావలసిన 
పరికరాలు కూర్చబడ్డాయి. నొగలు, ఇరుసు, కాడి మొదలైన అంగాలు అమర్భబడ్డాయి. గుర్రాలు కట్టబడ్డాయి. 
వివిధాయుధాలు సమకూర్చబడ్డాయి. సారథి నొగలెక్కి సిద్దంగా ఉన్నాడు. విరాటుడు సిద్దమైన రథాన్ని ఎక్కాడు. 
గోగ్రహణం జరిగిన (ప్రదేశాన్ని పశుపాలకులను అడిగితెలిసికొంటూ ఆవైపు విరాటుడు పయనం సాగించాడు. 
అప్పుడు అతడి తమ్ముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


శ్లా. లోకస్తుత్య విభూతి నన్యపృతనాలుంటాక బాహా బల 
శ్రీకల్మిన్‌ రథ దంతి ఘోటక భటశ్రేణీ సముద్దాంత సే 
నా కల్పధ్వజ విభ్రమంబున సుహృద్య ప్రోద్యముండై శతా 
నీకుం దుద్ధతి నేగుదెంచె నఖిలానీకంబు నుప్పొంగ(గన్‌. 146 


ప్రతిపదార్థం: శతానీకుండు= శతానీకుడు; లోకస్తుత్య విభూతిన్‌= లోకం చేత కీర్తించదగిన వైభవంతో; అన్యపృతనాలుంటాక= 
శత్రు సైన్యాలను దోచుకొనే; బాహాబల శ్రీకల్మిన్‌= భుజబల సంపద కలిగి ఉండటం చేత; రథ దంతి ఘోటక భట శ్రేణీ 
సముద్దాంత= రథాలూ; ఏనుగులూ, గుర్రాలూ, కాల్చ్బలాలూ అనే చతురంగబలాల వరుసలచేత అణచటానికి వీలుకాని; సేనా= 
సేనలకు; ఆకల్ప= అలంకారమైన; ధ్వజ వి[భ్రమంబునన్‌= పతాకవిజృంభణంతో; సుహృద్య(ప్రోద్యముండు+ఐ= మిక్కిలి మదికింపైన 
ప్రయత్నం కలవాడై; ఉద్దతిన్‌= గర్వంతో; అఖిల+అనీకంబున్‌= సేనాసమూహమంతా; ఉప్పాంగంగన్‌= ఉత్సాహపడగా; ఏంగుదెంచెన్‌= 


వచ్చాడు. 


తాత్సర్యం: ప్రపంచమంతటా పొగడ్తనందుకొన్న శక్తితో శత్రుసేనలకుత్తుకలను ఉత్తరించగల భుజబల సంపదతో 
చతురంగ బలాలతో సాటిలేని మేటి సేనకు అలంకారప్రాయంగా ఉండే ఉన్నతకేతనాల విలాసంతో, ఆకర్షణీయంగా 
కనబడే యుద్ద ప్రయత్నాల శోభతో సేనలన్నీ ఉప్పాంగగా శతానీకుడు గర్వరేఖతో రంగప్రవేశం చేశాడు. 


నిశేషం: విరాటుడి తమ్ములలో పెద్దవాడు శతానీకుడు. పేరులోనే సైన్యవిస్ఫూర్తి కలవాడు. అతడి సైన్యంలో చతురంగబలానికి 
సమప్రాధాన్యం కనబడుతుంది. అతడు ఓజోగుణ విశిష్టుడైనట్టు ఈ పద్యంలో పోషించబడిన ఓజోగుణం ధ్వనింపజేస్తున్నది. 
గాఢబంధత్వం అనే శబ్దగుణమైన ఓజస్సును, అర్హప్రాఢథి అనే అర్థగుణమైన ఓజస్సును సమదృష్టితో ఈ పద్య రచనలో తిక్కన 
రాణింపజేశాడు. (సంపా.) 
ట్‌. ఆతని తమ్ముడైన మదిరాశ్వుడు కర్ల రుళంర్లుళా సము 
= ణ 

దూత బలోత్ళరేణు పరిధూసరితాంబరమైన వారణ 

వ్రాతము గొల్లి రా గడ(గి వచ్చె సముజ్జ్వల హేమవర్మని 

ర్యాత రుచిచ్చటా పటల రంజిత హేతి మహోగ్ర సైన్యు(డై. 147 
ప్రతిపదార్థం: ఆతని తమ్ము(డు+ఐన= ఆ శతానీకుడి తమ్ముడైన మదిరాశ్వుడనేవాడు; కర్షరయుళంరయుళాసముద్దూత= చెవుల 
యొక్క ఘల్లు ఘల్టుమనే శబ్దాల చేత విసరికొట్టబడిన; బల+ఉత్స= సైన్యంచేత పైకి లేచిన; రేణుపరిధూసరిత= ధూళితో 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


బూడిదరంగు కలదిగా చేయబడిన; అంబరము+ఐన= ఆకాశప్రాంతం కల; వారణ(వాతము= ఏనుగుల సమూహం; కొల్ఫిరాన్‌= 
సేవిస్తూ రాగా; సముజ్ఞ్యల= (ప్రకాశిస్తున్న; హేమవర్మ= బంగారు కవచం నుండి; నిర్యాత= వెలికివచ్చే; రుచి+ఛటా= కాంతుల 
కిరణాల; పటల= సమూహాలచేత; రంజిత= పూయబడిన; హేతి= ఆయుధాల చేత; మహా+ఉగ్రసైన్యుండు+ఐ= భయంకరమైన 
సేనకలవాడై; కడంగి+వచ్చెన్‌= పూనికతో వచ్చాడు. 


తాత్సర్యం: శతానీకుడి తమ్ముడు మదిరాశ్వుడు. అతడికి గజసేన మెండు. ఏనుగులు చెవులాడిస్తుంటే కలిగే 
రుళంరుళనాదాలు పిక్కటిల్లాయి. ఆ గజబలం నడుస్తూ ఉంటే రేగిన దుమ్ము ఆకాశాన్ని బూడిదరంగుగా 
మార్చివేస్తూ ఉండింది. అంతటి గజబలం వెంటరాగా, తన బంగారు కవచంనుండి వెలువడే కాంతి కిరణాల 
గుంపులు కత్తులమీద పడి వాటిని పసిడివన్నెలతో వెలిగించివేస్తున్నాయి. అటువంటి సైనికవీరులు వెంట రాగా 
యుద్దం చేసే పూనికతో మదిరాశ్వుడు వచ్చాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి. మూలంలో మదిరాశ్వుడి పేరు మదిరాక్షుడుగా ఉన్నది. ఇతడి సైన్యంలో గజదళం ఎక్కువ. 
అది అతడి ప్రత్యేకత. దానిని అర్థవ్యక్తి అనే గుణంతో తిక్కన స్ఫుటీకరించాడు. అర్థవ్యక్తిత్వం శబ్దగుణమైన అర్థవ్యక్తి, 
“కర్ణరయుళంరుళాసముద్దూత బలోత్డరేణు పరిధూసరితాంబరమైన” మొదలైనచోట్ల శబ్బార్థవ్యక్తి స్పష్టం. ఈ పద్యరచనలో 
గజసేనా బల (ప్రత్యేకతను “వస్తుస్వభావస్సుటత్వం” అనే అర్థగుణంతో తిక్కన వ్యక్తీకరించాడు. (సంపా.) 


తే. అతని యనుజుండు సూర్యదత్తాహ్వయుండు । సమద సైనిక నానాస్త్ర శస్త్ర బహుళ 

దీప్తిజాలక ప్రతిహత దినకరాంశు । రాజియై చనుదెంచె సంరంభ మెసంగ. 148 
ప్రతిపదార్థం: అతని+అనుజుండు= మదిరాశ్వుడి తమ్ముడు; సూర్యదత్త+ఆహ్యయుండు= సూర్యదత్తుడనే పేరు కలవాడు; 
సమద= మదించిన; సైనిక= సైనికుల యొక్క; నానా+అస్త్రశస్త్ర= పెక్కురకాలైన అస్త్రశస్తాల యొక్క; బహుళదీప్తిజాలక= సెక్కు 
వెలుగుల గుంపుల చేత; ప్రతిహత= నిరోధించబడిన; దినకర+అంశురాబి+ఐ= సూర్యకిరణాల సమూహం కలవాడై; 
సంరంభము+ఎసంగన్‌= ఆటోపం అతిశయించగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: మదిరాశ్వుడి తమ్ముడి పేరు సూర్యదత్తుడు. మదించిన సైనికుల అనేక రకాల అస్త్ర శ్నస్రాల విస్తారమైన 

వెలుగులు సూర్యకిరణాల (ప్రకాశాన్ని తలదన్నుతున్నట్టుండగా ససైన్యుడై త్వరత్వరగా అట్టహాసంగా యుద్దరంగానికి 
ధా ప ర ల ఠా 

వచ్చాడు. 

విశేషం: అలం: అతిశయోక్తి. సూర్యదత్తుడనే పేరులోనే కాంతిగుణం ఉన్నది. అతడి సైన్యాల శస్రాస్రాల కాంతులు 


సూర్యకాంతిని కూడా తలదన్నేటట్టున్నాయన్న అతిశయోక్తి కాంతిని కాంతిమంతం చేస్తున్నది. దానికి తగినట్టు తిక్కన 
బంధౌజ్ఞ్యల్యం, దీప్తరసత్వం అనే లక్షణాలు గల శబ్దార్థగుణరూపమైన కాంతిగుణాన్ని పోషించటం బొచిత్యం. (సంపా.) 


ఉ. తెల్లని జోడు పెట్టుకొని తీవ్రగతిం జనుదెంచె మత్స్య భూ 
వల్లభు నగ్ర నందనుడు వైరి మదాపహ విక్రమ ప్రకా 
రోల్లసితుండు వన్యబల ముద్దతి( గొల్లు మృగేంద్రురేఖ శో 
భిల్లుచు నుండ శంఖుండు విభీషణ శంఖనినాద మొప్పంగన్‌. 149 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 419 
ప్రతిపదార్థం: వైరిమద= శత్రువుల గర్వమును; అపహ= పడగొట్టు; విక్రమప్రకార= శౌర్యగతితో; ఉల్లసితుండు= శోభించేవాడు; 
మత్స్యభూవల్లభు= విరటుని యొక్క; అ(గ్రనందను(డు= పెద్దకుమారుడు; శంఖుండు= శంఖుడనేవాడు; తెల్లనిజోడు పెట్టుకొని= 
తెల్లని కవచం తొడుగుకొని; వన్యబలము= అరణ్యంలోని మృగాల సమూహం; ఉద్దతిన్‌+కొల్చు= దర్పముతో సేవించే; 
మృగేంద్రురేఖ= మృగరాజైన సింహం యొక్క స్థితి; శోభిల్లుచున్‌+ఉండన్‌= ప్రకాశిస్తూజండగా; విభీషణ శంఖనినాదము= మిక్కిలి 
భయంకరమైన శంఖధ్వని; ఒప్పంగన్‌= తగిన విధంగా; తీవ్రగతిన్‌= మిక్కిలి వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: విరాటుడి పెద్ద కుమారుడు శంఖుడనేవాడు తెల్లని కవచం ధరించి భయంకరమైన శంఖ నినాదం 
చేస్తూ వన్యమృగాలు కొలువగా వచ్చే మృగరాజైన సింహంయొక్క రీవితో, శత్రువుల గర్వాన్ని హతమార్చే శౌర్యంతో 
ప్రకాశిస్తూవున్నవాడై, తెల్లని తీవ్రమైన గమనంతో వచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. విరాటరాజు పెద్ద కొడుకు శంఖుడు. సైన్యబలం విరటుడిది కావటంతో ఇతడికి స్వీయబలమే 
ఆధారం. మృగాల మీదకు లంఘించే సింహంవలె శత్రుసైన్యాలమీద దాడి చేసేపరాక్రమం అతడి ప్రత్యేకత. అతడి శంఖారావం 
విభీషణం. అది సింహగర్దనవంటిది. అర్థవ్యక్తి అనే శబ్దార్థగుణాలు పాత్రోచిత స్వభావ వ్యక్తిత్వం ధ్వనించేటట్టు రచించడం 
తిక్కన గుణవ(ద్రచనా శిల్పం. (సంపా 


వ. మటియు ననేక యోధవీరులు వివిధ వాహనారూఢులై గాఢసన్నాహంబులగు నిజవ్యూహంబులతో నేతెంచు 
చుండిరి; విరాటుండు బలంబులం గూర్చికొను తలంపునం బురబహిరంగణంబునం గొండొకసేపు నిలిచె; 
నట్టి సమయంబున ధర్మతనయుం డనిలతనయ మాద్రీతనయుల 'నంతంతం బొడసూపి నిలువుం'డని 
నిపుణంబుగా నియోగించి, తానును మత్యమహీవల్లభు నల్లనంజేరి యిట్లనియె. 150 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకనూ; అనేక యోధవీరులు= పెక్కురు యుద్దవీరులు; వివిధ వాహన+ఆరూఢులు+ఐ= 
అనేకవిధములైన వాహనాలెక్కివచ్చినవారై; గాఢసన్నాహంబులు+అగు= గట్టి యుద్ధపుటేర్పాట్టు కలిగిన; నిజవ్యూహంబులతోన్‌= 
తమ తమ సేనల పన్నాగాలతో; ఏతెంచుచున్‌+ఉండిరి= వస్తూఉన్నారు; విరాటు(డు= విరటుడు; బలంబులన్‌= సైన్యాలను; 
కూర్చుకొను తలంపునన్‌= సిద్దం చేసికొనే యోచనతో; పురబహిరంగణంబునన్‌= ఊరిబయట; కొండొకసేపునిలిచెన్‌= కొంతకాలం 
నిలిచాడు; అట్టిసమయంబునన్‌= అటువంటి వేళలో; ధర్మతనయుండు= ధర్మరాజు; అనిల తనయ= భీమసేనుడిని; 
మాద్రీతనయులన్‌= నకుల సహదేవులను; అంతంతన్‌+పొడ+చూపి= అక్కడక్కడ కనబరచుకొని; నిలువుండు+అని= అగుడని; 
నిపుణంబుగాన్‌= నేర్చరితనంతో; నియోగించి= ఉండుటకు ఉత్తర్వు చేసి; తానును= తానుకూడా; మత్స్యమహీవల్లభున్‌= 
విరాటరాజును; అల్లనన్‌= మెల్లగా; చేరి= దగ్గరై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనేక యుద్దవీరులు నానా వాహనాలను ఎక్కి, దృఢసన్నాహాలతో తమ తమ ఎత్తుగడలతో వస్తున్నారు. 
విరాటుడు సేనలను కూర్చుకొనే యోచనలతో ఊరి బయట కొంతసేపు నిలిచాడు. ఆ సమయంలో ధర్మరాజు; 


భీమ నకుల సహదేవులను అక్కడక్కడ తమ్ము 'కనబరచుకొని నిలువు'డని నేర్పుగా ఉత్తర్వు చేసి, తాను కూడా 
విరటుడి యొద్దకు తిన్నగా చేరి ఇట్టా అన్నాడు. 
లు మ 


చ. “ఒక బుషిచేత నాయుధ సముత్కర మెల్లను సప్రయోగమం 
త్రకముగ నభ్యసించి సమరంబునకుం గొటయైనవా(డ; గో 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రకరములన్‌ మరల్లుటకు బంధులు నీవును బోవ నాకు నిం 
టికడన యున్మిపాడియె? ఘటింపంగం బంపు రథంబు సయ్యనన్‌.” 151 


ప్రతిపదార్థం: ఒక బుషిచేతన్‌= ఒకానొకబుషి వలన; ఆయుధ సముత్కరము+ఎల్లను= అస్త్రాల, శస్రాల సమూహమంతటినీ; 
ప్రయోగసహిత మం(త్రకముగన్‌= మంత్రపూర్వకంగా ప్రయోగించేందుకు; అభ్యసించి= నేర్చుకొని; సమరంబునకున్‌= యుద్దానికి; 
కొట+ఐనవా(డన్‌= ఉపయోగపడేవాడిని; గోప్రకరములన్‌= ఆలమందలను; మరల్చుటకున్‌= తిరుగదోలుకొనివచ్చుటకు; బంధులు= 
బంధువులు; నీవును= (రాజయిన) నీవును; పోవన్‌= పోగా; నాకున్‌= నాకు; ఇంటికడన= ఇంటివద్దనే; ఉన్కి= ఉండటం; 
పాడియె?= ధర్మమా?; చయ్యనన్‌= వెంటనే; రథంబు= తేరును; ఘటింపంగన్‌= సిద్దంచేయగా; పంపు= ఆజ్ఞాపించుము. 


తాత్పర్యం: ఓ రాజా! ఒకానొక బుషి మూలాన శసాస్త ఆయుధ ప్రయోగాదులను మంత్ర సహితంగా 
అభ్యసించాను. యుద్దానికి సమర్గుడనైన వాడను. ఆలమందలను మరల్చుటకు బంధువులతో నీవు వెళ్ళగా నే 
నిచ్చటనే ఉండటం న్యాయమా? కనుక వేగమే నాకొరకు రథాన్ని సన్నద్దం చేయించుము. 


విశేషం: కంకుడు సన్న్యాసివేషంలో ఉన్నాడు. కాబట్టి బుషి వలన అగస్తశస్రాలను సమం(త్రకంగా అభ్యసించినట్ల్టు చెప్పటం 
బాగా అతికింది. అస్త్రాలు మంత్ర సహితమైన బాణాలు, మంత్రాలకు బుషులు, ఛందస్సులు, దేవతలు, (ప్రయోగ, 
ఉపసంహరణ విధానాలు మొదలైనవి ఉంటాయి. సైన్య సమీకరణ కొరకు ఊరిబయట నిలువబడిన విరాటుడికి కంకుభట్టు 
తనంతట తాను అస్త విద్యా కోవిదుడనని పరిచయం చేసికొనటం, రాజు యుద్దానికి పోతున్నప్పుడు అతడి సేవలో ఉన్న 
తాను కూడా రాజుకు సేవ చేయటం ధర్మమని చెప్పటం విరాటుడికి నచ్చాయి. అంతేకాక కంకుభట్టును చూచిననాటినుండి 
అపారగారవం కలవాడు విరాటుడు. అతడు చక్రవర్తి కాదగినవాడనే అభిప్రాయం కలిగి ఉన్నవాడు. తగిన సమయానికి తగిన 
విధంగా ధర్మజుడు పలుకటం ప్రకరణోచిత్యం, శత్రువీరుల చేతిలో విరాటుడు ఓడిపోతే పాండవాజ్ఞాతవాసం భగ్నమౌతుంది. 
కాబట్టి తమను రక్షించే ప్రభువును రక్షించుకొనటం ధర్మరాజు ధర్మనీతి. అందులో కృతజ్ఞతాది లక్షణాలు బయటకు కనబడే 
ఉత్తమ సేవాగుణాలు. (సంపా.) 


క. అనిన విని యియ్యకొను న । మృ్మనుజాధీశ్వరునితోడ మటియు నతం డి 
ట్లనుం బవనతనయు( గవలం । గొని సమరంబునకు. బోవ. గోరెడు మదితోన్‌. 152 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ఇయ్యకొను= ఒప్పికొనినట్టి; ఆ+మనుజ+అధీశ్వరునితోడన్‌= ఆ విరాటరాజుతో; 
మజీయున్‌= ఇంకను; అతండు= ఆ ధర్మజుడు; పవనతనయున్‌= వాయునందనుడైన భీముడిని; కవలన్‌+కొని= అమడలయిన 
నకుల సహదేవులను పిలుచుకొని; సమరంబునకున్‌= యుద్దానికి; పోవన్‌+కోరెడు= వెళ్ళటానికైకోరే; మదితోన్‌= మనస్సుతో; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు. 


తాత్సర్యం: అనగా విని ఇష్టపడిన ఆ రాజుతో ధర్మజుడు ఇంకా భీమసేనుడిని నకుల సహదేవులను తీసికొని 
యుద్దానికి వెళ్ళవలెననే అభిప్రాయంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: యుద్దంలో పాల్గొనటానికి వీలున్న వాళ్ళందరినీ విరాటుడు పిలుస్తున్నాడు. దండులో చేర్చుకొనటానికి ఊరిబయట 
నిలుచున్నాడు. పాండవులలో యుద్దం చేయగలవారు ప్రస్తుతం కంకుడు, వలలుడు, దామగగ్రంథి, తంత్రీపాలుడు అనే పేర్లతో 
విరాటుడికి పరిచయమైన ధర్మజ, భీమ, నకుల, సహదేవులు. వీరు సేవలలో (ప్రవేశించేటప్పుడు సమయం వస్తే యుద్దాలలో 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 421 
పాల్గొంటామని చెప్పారు కూడా. దానిని తగిన సమయంలో జ్ఞాపకం చేసి, వారికి కూడా యుద్దంలో సహాయం చేసే అవకాశం 
కలిగించాలని సంకల్పించటం ధర్మరాజు వ్యూహం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నీతిని ధర్మరాజు పాటించాడు. 
(సంపా.) 


సీ. “మన వలలుండు లావున బంటుతనమున । జను లెజటుంగంగ సడిసన్నవాండు; 
మంచిమగండు దామగ్రంథి యసమసం । గ్రామకేళీ గాఢ కౌతుకుండు, 
వినుము, తంత్రీపాలుండును దుర్దమారాతి । మర్దనచాతుర్య మహిత భుజుండు; 
మున్నును వీరలు మువ్వుర కడ(కల । కొలందు లే నెటు(గుదు6 గొంతకొంత; 


తే.  యెక్కదగునట్టి యరదంబు లిచ్చి వీరి । ననికి( దోకొనిపోక కార్యంబు నాకు 
జూడ!’ ననవుడు మేదినీశుండు హర్ష । నిర్ణరాత్మకు( డై శతానీకుంజూచి. 153 


ప్రతిపదార్థం: మన వలలుండు= మనవాడయిన ఈ వలలుడు (భీముడు); లావునన్‌= బలంలో; బంటుతనమునన్‌= పరాక్రమంలో; 
జనులు+ఎటుంగ(గన్‌= (ప్రజలు తెలిసేటట్టుగా; సడి+చన్నవాండు= పొగడ్తగన్నవాడు (అనింద్యుడు); మంచిమగండు= మేటి 
వీరుడైన; దామ(గ్రంథి= దామ(గ్రంథి అనే పేరుతో పిలువబడేవాడు (నకులుడు); అసమ= సాటిలేని; సంగ్రామకేళీ= యుద్ద(క్రీడలో; 
గాఢకౌతుకుండు= దృఢమయిన ఆసక్తి ఉన్నవాడు; వినుము= ఇంకను వినుము; తం(త్రీపాలు(డును= తంత్రీపాలుడు కూడా 
(సహదేవుడును); దుర్షమ= గెలువరాని; అరాతిమర్దన= శృత్రుసంహారంలో; చాతుర్య= నేర్పుగల; మహితభుజుండు= గొప్ప 
భుజబలమున్నవాడు; మున్నును= ఇదివరకుకూడా; వీరలు మువ్వుర= వీరి ముగ్గురి యొక్క; కడ(కల= పరాక్రమాలయొక్క; 
కొలందులు= శక్తులు; కొంతకొంత= ఒక్కింత ఒక్కింత; ఏన్‌+ఎణుంగుదున్‌= నాకు తెలియును; ఎక్కన్‌+తగునట్టి= ఎక్కటానికి 
తగిన; అరదంబులు+ఇచ్చి= తేరులనిచ్చి; వీరిన్‌= ఈ మువ్వురను; (అనగా వలలుడిని దామ(గ్రంథి, తంత్రీపాలురను); అనికిన్‌= 
యుద్దానికి; తోకొనిపోక= పిలచుకొనిపోవటం; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; కార్యంబు= చేయవలసినపని; అనవుడున్‌= 
అనగా; మేదినీ+-ఈశుండు= రాజు విరాటుడు; హర్షనిర్భర+ఆత్మకుండు+ఐ= సంతోషంతో నిండిన మనసు కలవాడై; 
శతానీకున్‌+చూచి= శతానీకుడిని చూచి. 


తాత్సర్యం: 'ఓ రాజా! మన వలలుడు బలంలోనూ, పరాక్రమంలోనూ మహావీరుడు, (ప్రజల పొగడ్తలందినవాడు. 
మేటివీరుడైన దామ(గ్రంథి సాటిలేని యుద్దక్రీడలో ఆసక్తికలవాడు. వినుము. తంత్రీపాలుడు శత్రు సంహార చాతుర్యంగల 
భుజబలం కలవాడు. ఇదివరకు ఈ మువ్వురకున్న శక్తులను ఇంచించుక నే నెణుగుదును. వీ రధిష్టించదగిన 
రథాలను ఒసగి యుద్దానికి వీరిని పిలిచికొనిపోవటం తగినపనిగా నాకు తోస్తున్నది” అని కంకుడు (ధర్మజుడు) 
అనగా విరాటుడు సంతసం నిండిన మనస్సుతో శతానీకుడిని చూచి. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: భీమ నకుల సహదేవులను (వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురను) పరిచయం చేసేతీరు ధర్మరాజు అర్థవ్యక్తి 
గుణసామర్ధ్యాన్ని ప్రదర్శిస్తున్నది. 'మన వలలుడు' అన్న మాట చనువును, అభిమానాన్నీ తెలిపే పలుకు. కంకుడి తరువాత 
విరాటుడికి బాగా పరిచయమైనవాడు వలలుడు. అతడు బలంలో పౌరుషంలో ప్రజలలో బాగా పేరుమోసి ఉన్నాడు. అతడిని 
వెంట తీసికొని పోవటం విరాటుడి బలానికే బలంగా ఉంటుందన్నట్టు చెప్పాడు. అతడు రక్షగా ఉండదగిన శక్తి ఇక 
దామగగ్రంథి అశ్వశిక్షకుడు. సహజంగా మేటి వీరుడు. యుద్దాలంటే సంబరపడేవాడు. అశ్వసేనకు తరిఫీదునిచ్చే ఆ (ప్రధానోద్యోగిని 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 

మరచిపోతే ఒక అశ్వయుద్దనిపుణుడిని విస్మరించినట్లే, అందువలన అతడి సాయం అవసరం. ఇక తంత్రీపాలుడు గోరక్షకుడు. 
అతడూ శత్రువులను మర్దించటంలో అనుభవమున్న భుజబలుడు. పైపెచ్చు శత్రువులు ఆక్రమించింది గోగణాన్ని. దాని 
కధిపతి తంగ్రీపాలుడు. తన అధీనంలో ఉన్న గోవులను ఆక్రమించిన శత్రువులను మర్షించగల అతడికి అవకాశం 
కలిగించటం అవసరం అని చెప్పినట్లయింది. ఆ ముగ్గురిని గురించి కంకుడికి స్వయంగా తెలుసు. వారు రధికులుగా 
యుద్దంలో పాల్తొనదగినవారని కంకుడి హితవు. ఈ ముగ్గురి సహాయం అప్పట్లో విరాటుడికి ఎంతో అవసరం. పెరట్లో ఉన్న 
కల్పవృక్షాలను జ్ఞాపకం చేసినట్టు ఉన్నవి కంకుడి మాటలు. అందుకే విరాటుడు 'హర్షనిర్భరాత్ము'డైనాడు. తన తమ్ముడైన 
శతానీకుడిని చూచి అభిమానంతో, రాజగౌరవంతో వారి వారి యోగ్యతలకు తగిన రథాల నిప్పించుమని (ప్రత్యేకంగా 
పేర్కొన్నాడు. కంకుభట్టు సలహాతో విరాటుడు కృతార్చుడైనట్టున్నాడు. ఆ తరువాత సైనికుల సమీకరణకు అతడు ప్రయత్నించినట్లు 
కూడా లేదు. అవసరం కూడా లేదు. చేరవలసిన ఈ రథికులు ముగ్గురూ సహాయకులుగా చేరటానికే విరాటుడు ఊరి బయట 
నిలిచినట్టున్నది కథ. ఊరి బయటనే ఈ ముగ్గురూ ఒకచోట కనబడటానికి వీలున్నది కూడా. వారు ఉద్యోగాలలో చేరిందీ, 
యుద్దోద్యోగంలో చేరిందీ అదే రంగం కావటం నాటకీయమైన రామణీయకం. (సంపా.) 


వ. కంక వలల దామగ్రంథి తంత్రీపాలురం జూపి యిట్లనియె. 154 
తాత్సర్యం: కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురను చూపి ఇట్టా అన్నాడు. 


మ. 'రథముల్‌ మంచివి గాంగ నాలు గతిశీఘ్రవ్యాప్తి సత్వంబులం 
బ్రథితంబైన తురంగమోత్మరము సంగ్రామర్హచాపంబు ల 
శథవర్మంబులు వీరికిమ్ము; రణలీలాదక్షతన్‌ మన్మనో 
రథముం దీర్వంగ వీర లోపుదురు దోర్గర్వం బఖర్వంబుగన్‌.” 155 


ప్రతిపదార్థం: రథముల్‌= తేరులు; మంచివి+కాంగన్‌= 'శ్రేష్టమైనవిగా (ఎన్నికచేసి); నాలుగు= నాలుగింటిని; అతి శ్రీఘ్రవ్యాప్తి 
సత్త్యంబులన్‌= మిక్కిలి వేగంగా పోవటంలోను, బలంలోనూ; ప్రథితంబు+ఐన తురంగమ+ఉత్కరము= ప్రసిద్ధి కెక్కిన గుర్రాల 
సముదాయాన్ని; సంగ్రామ+అర్హచాపంబులు= యుద్దానికి తగిన విండ్లను; అశ్లథవర్మంబులు= చీల్చటానికి వీలులేని గట్టి కవచాలను; 

యౌ ఠా ౧ ౧ ల 
వీరికిన్‌+ఇమ్ము= కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురనే వీరి కీయవలసింది; రణలీలాదక్షతన్‌= యుద్దంచేసే నేర్పుతో; దోర్గర్వంబు= 
భుజగర్వం; అఖర్వంబుగన్‌= మొక్కపోకుండా; మత్‌+మనోరథమున్‌+తీర్చంగన్‌= నా కోరిక నెరవేర్చటానికి; వీరలు+ఓపుదురు= 
వీరు సమర్ధులు. 


తాత్సర్యం: నాలుగు మంచి రథాలను ఎన్నిక చేయండి; వేగమూ శక్తీ కలిగిన మేలి గుర్రాలను ఆ రథాలకు 
పూన్ఫవలసింది; యుద్దానికి తగిన ధనుస్సులను, చీల్చుటకు వీలులేని గట్టి కవచాలను కంక, వలల, దామ(గ్రంథి, 
తంత్రీపాలురనే వీరికి ఈయవలసింది. యుద్దక్రీడా దక్షులుగా నా కోరికను నెరవేర్చగల శక్తి మొక్కవోని భుజబలం 
కళ వీరికున్నది. 


విశేషం: కంక, వలల, దామ(గ్రంథి, తం(త్రీపాలుర బలపరా(క్రమాల మీద విరటుడి కేర్పడిన నమ్మకం ఈ పద్యంలో 
ధ్వనించింది. ఇట భావి కథార్థధ్వని కూడా. (సంపా.) 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 423 

వ. అనిన నతం'డట్ల చేయుదునని వారలం దోడ్కొని చని సమస్తంబును సన్నద్ధంబు గావించి, యంగరాగ 
మాల్యాంబరాభరణంబుల నలంకృతులం జేసినం గైకొని, తమయంతవట్టునుం గూడుకొని 
సూతకృత్యంబులకుం దార చాలి, రథంబులు దోలికొని చనుదెంచిరి; తదనంతరంబ. 156 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండు= ఆ శతానీకుడు; అట్టు+అ చేయుదున్‌+అని= ఆ విధంగానే చేస్తానని; సమస్తంబును= 
అన్నిటిని; సన్నద్దంబు+కావించి= సిద్దంచేసి; అంగరాగమాల్య+అంబర+ఆభరణంబులన్‌= శరీరాలంకారానికి అవసరమైన 
మైపూతలు, దండలు, దుస్తులు, నగలు మొదలగువాటితో; అలంకృతులన్‌+చేసినన్‌= అలంకరించబడినవారినిగా చేయగా; 
కైకొని= తీసికొని (స్వీకరించి); తమ అంత+పట్టున్‌+కూడుకొని= తామందరూ కలసి; సూతకృత్యంబులకున్‌= సారథులు చేసే 
పనికి కూడా; తారు+అ చాలి= తామే తగినవారై; రథంబులు= రథాలను; తోలికొని= తోలికొంటూ; చనుదెంచిరి= వెళ్ళారు; 
తదనంతరంబు+అ= ఆమీదట. 


తాత్సర్యం: ఆ శతానీకు డట్లే చేస్తానని వారిని తీసికొనిపోయి, అన్నిటిని సిద్దంచేసి అంగరాగాదులచేత 
అలంకరించబడినవారినిగా చేయించగా వారు స్వీకరించారు. తామంతా కలిసి సారథి పనులు తామే చూచుకొంటూ 
కంక, వలల, దామ(గ్రంథి, తంత్రీపాలురు వెళ్ళారు. ఆ తరువాత. 


విశేషం: సారథులను సమకూర్చుమని విరటు డనలేదు. ధర్మరాజాదులు కోరలేదు. అప్పటికే సారథుల కొరత ఏర్పడిందేమో! 
ఏమైనా రథిక సారథ్య ధర్మాలను స్వయంగా నిర్వహించుకొనే మేటి వీరులు పాండవులు. (సంపా.) 


సీ, గంధ దంతావళ కర్ణమారుతహతి( । గాంతారములు చాంపకట్టువడంగ, 
రథ ఘోషమునఈ బ్రతిరవమిచ్చునద్రులు । భయమున వాపోవు భంగి నుండ(, 
దురగ ఖురోద్దూత ధూళి దన్దెరసిన । వననిధి పిండలివండు గాంగ, 
బహుళపదాతి దుర్ధరభార మడరిన । నురగకూర్మంబు లొండొదంటి. బొంద 


తే. సైన్యముల నడిపించె నుత్సాహలీల । యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప 
బరవసము మిక్కుటంబుగ6 బసులు సన్న । జాడ గై కొని యమ్మత్స్యజనవిభుండు. 157 


ప్రతిపదార్థం: గంధ దంతావళ కర్లమారుతహతిన్‌= మదపుటేనుగుల యొక్క చెవులు విసరుటచే కలిగిన గాలి తాకిడికి; 
కాంతారములు= అడవులు; చాపకట్టు+పడ(గన్‌= చాపచుట్టవలె పడిపోగా, రథఘోషమునన్‌= తేరుల శబ్దానికి, ప్రతిరవము+ఇచ్చు= 
బదులుపలుకే (పలుకురాయివలె ప్రతిధ్వనించే); అద్రులు= కొండలు; భయమునన్‌= భయంచేత; వాపోవుభంగిన్‌+ఉండన్‌= 
దుఃఖిస్తు బిగ్గరగా అరుస్తూవున్నట్టుండగా; తురగ= గుర్రాలయొక్క; ఖుర= గొరిజలచేత; ఉద్దూత= రేగగొట్టబడిన; ధూళి= 
దుమ్ము; తన్‌+బెరసినన్‌= తన్ను కప్పగా; వననిధి= సముద్రం; పిండలివండుకాంగన్‌= చిక్కని బురదకాగా, బురదముద్దకాగా; 
బహుళ= విస్తారమైన; పదాతి= కాల్బలాల యొక్క; దుర్భర= భరించరాని; భారము= బరువు; అడరినన్‌= ఎక్కువ కాగా; 
ఉరగకూర్మంబులు= భూమిబరువును మోస్తున్న ఆదిశేషువూ (పాము), ఆది కూర్మం (తాబేలూ); ఒండొంటిన్‌+పొందన్‌= 
ఒకదానికొకటి చేరగా; ఆ+మత్స్య జనవిభుండు= ఆ విరాటరాజు; ఉత్సాహలీల అతిశయిల్లంగన్‌= సంతసం ఎక్కువకాగా; 
సంరంభము+అగ్గలింపన్‌= ఆటోపం అతిశయించగా; బరవసము= ధైర్యం; మిక్కుటంబుగన్‌= అతిశయంకాగా; పసులు= ఆవులు; 
చన్నజాడన్‌= వెళ్ళిన బాటను; కైకొని= పొంది; సైన్యములన్‌= సేనలను; నడిపించెన్‌= ముందుకు సాగేటట్టు నడిపించాడు. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: మదపుటేనుగుల చెవిగాలుల దెబ్బచేత అరణ్యాలు చాపకట్టగా పడ్డాయి. రథఘోషల చేత ప్రతి శబ్దమిచ్చే 
కొండలు భయంచేత అరుస్తూ దుఃఖించేటట్లుగా ఉండినవి. గుర్రాల కాలిగిట్టలచేత ఎగదన్నబడిన దుమ్ము కప్పుకొనగా 
సముద్రం బురదముద్ద అయింది. గొప్ప కాల్బలం యొక్క భరించరాని బరువుచేత అతిశయింపగా ఆదిశేషుడూ, 
ఆదికూర్మమూ ఒకదానినొకటి తాకినవి. ఇట్లా విరాటరాజు ఉత్సాహం ఎక్కువకాగా, ఆటోపం అతిశయించగా, 
ధైర్యంతో, ఆవులు వెళ్ళిన మార్గాన్ని గుర్తించి సైన్యాలను నడిపించాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి, యథాసంఖ్యం. సీసపద్య పాదాలు నాలుగింటిలో వర్ణించిన గజ, రథ, తురగ, పదాతుల 
(చతురంగబలాల) విజృంభణం అతిశయంగా చెప్పి, ఎత్తుగీతిలో నాలుగు రకాలుగా నడిపించిన పద్దతులతో (క్రమంగా 
అన్వయింపచేయటం అతిశయోక్తి యథాసంఖ్యాలంకారాల సార్థక (ప్రయోగం. ఏనుగుల చెవులగాలికి అడవులు చాపకట్టుగా 
పడేటట్టు నడపటం ఉత్సాహం అతిశయించటం వలన సాధ్యపడింది. రథఘోషకు కొండలు మారుమోగి, దుఃఖిస్తున్నట్టుండటం 
సైన్యసంరంభం అతిశయించటం వలన ఏర్పడింది. గుర్రాల గిట్టల తాకిడి వలన రేగిన దుమ్ము సముద్రాన్ని బురదముద్ద 
చేయటం పరా(క్రమ పారవశ్యంతో అశ్వసేనలను నడపటం వలన ఏర్పడింది. పశువులు పోయిన బాట కనబడటంతో బహుళ 
పదాతి సేన వేగంగా నడిచింది. ఆ నడక వేగానికి ఏర్పడిన భూభారాన్ని ఆదిశేషుడూ, ఆదికూర్మమూ కలిసి మోయవలసి 
వచ్చింది. చతురంగబల (ప్రభావాన్ని వర్షించే ఈ పద్యంలో బలాలగతుల వలన ఏర్పడిన సైన్యోత్సాహాన్ని (క్రమదశలలో 
వర్ణించటం ఈ పద్య శిల్ప విశేషం. విరాటుడి నాయకత్వం విజయసూచకమని ధ్వని. చతురంగబల మర్దనంలో పాండవ 
వీరచతుష్టయ పరాక్రమం పరోక్షంగా ధ్వనింపజేయటం ఆలోచనామృతం.(సంపా.) 


వ. ఇట్లు చని కూడముట్టిన. 158 


తాత్పర్యం: ఈ విధంగా వెళ్ళి వెన్నంటి తాకగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


క  విరటు బలంబుం్రిగర్తే । శ్వరు బలముం జెలంగ నార్జి వడి. దాకె భయం 

కరనాద మేదురములగు । శరనిధు లొండొంటి. దాకుచందం బమరన్‌. 159 
ప్రతిపదార్థం: విరటుబలంబున్‌= విరటుడి సైన్యమూ; త్రిగర్త+ఈశ్వరుబలమున్‌= (త్రిగర్తరాజైన సుశర్మయొక్క సైన్యమూ; 
చెల(గన్‌= ఉత్సాహంతో; ఆర్చి= సింహనాదాలు చేసి; వడిన్‌= తొందరగా; భయంకరనాదమేదురములు+అగు= గొప్పశబ్దాలతో 
దట్టమయిన; శర నిధులు= సముద్రాలు; ఒండొంటిన్‌= ఒకదానినొకటి; తాకుచందంబు= డీకొన్న విధంగా; అమరన్‌= ఒప్పగా; 
తాశెన్‌= ఎదుర్కొనగా. 


తాత్సర్యం: విరటుడి సైన్యం, సుశర్మ సైన్యం పెచ్చుపెరిగి సింహనాదాలతో శీఘ్రంగా ఎదుర్కొన్నాయి. ఆ తాకిడి 
- సముద్రాలు ఒకదానితో మరొకటి భయంకర శబ్దాలతో ఘర్షణ పడ్డట్టుగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


మ. గుణరావంబు( గృపాణ ఘట్టన రవక్షోభంబునుం, గింకిజీ 
క్వణన వ్యావృత హేషితస్వనములున్‌, ఘంటా నినాదాత్త పో 
షణ నానాపటు బృంహిత ధ్వనియు, శశ్వద్దాఢమై పేర్షినన్‌ 
రణనం బించుక దోంప లేద బహుతూర్యశ్రేణి నా సేనలన్‌. 160 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 425 
ప్రతిపదార్థం: గుణరావంబు= అల్లైత్రాటిశబ్దమూ; కృపాణ= కత్తుల యొక్క; ఘట్టనరవ= రాపిడి వలన కలిగిన శబ్దం వలని; 
క్షోభంబునున్‌= కలతయూ; కింకిణీక్వణన= మువ్వల శబ్బ్దాలచేత; వ్యావృత= వ్యాపించిన; హేషిత స్వనములున్‌= గుర్రాల సకిలింత 
చప్పుడులున్నూ; ఘంటానినాద= ఘంటల శబ్దాలతో; ఆత్త= పొందబడిన; పోషణ= పెంపుగల; నానాపటు బృంహితధ్వనియున్‌= 
అనేకములయిన ఏనుగుల ఘీంకారశబ్దాలున్నూ; శశ్వత్‌+గాఢమై పేర్చినన్‌= స్టిరమె దట్టమై విజృంభించగా; ఆ సేనలన్‌= ఆ 
సైన్యాలలో; బహుతూర్యశ్రేణిన్‌= అనేకాలైన వాద్యాల (నాదాల) వరుసలలోని; రణనంబు= ధ్వని; ఇంచుక= కొద్దిగా కూడా; తోం 
పలేదు+అ= వినిపించనేలేదు. 


తాత్పర్యం: జ్యానాదాలు, కత్తుల ఘట్టనంచే కలత చెందించే శబ్దాలు, మువ్వల సవ్వడులతో వ్యాపించే గుర్రాల 
సకిలింతలు, ఘంటా నినాదాలతో గూడిన అనేక విధాలైన ఏనుగుల ఘీంకారశబ్దాలు కలిసి కోలాహలంగా విస్తరించే 
సరికి, ఆ సేనలో పెక్కువరుసలలో మోగుతున్న తూర్యధ్వనులు కొద్దిగాకూడా వినిపించలేదు. 


విశేషం: చతురంగ బలాలు చేసే సవ్వడి తూర్యనాదాల ధ్వని కంటె మించిందని చెప్పే ఈ వర్లనం విశిష్టం. తూర్యనాదాలు 
సైన్యాలకు ఉత్సాహ (ప్రేరకాలు. వాటి పని లేకుండానే సహజమైన ఉత్సాహాన్ని సేనలు (ప్రదర్శిస్తున్నాయని ధ్వని. (సంపా.) 


విరాట సుశర్మల సైన్యంబు సంకులంబుగా( బోరుట (సం.4-31-1) 
వ అట్టి సమయంబున. 161 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 


సీ, ఒండొంటితో( దా(కి మండెడునవియును, । జిందముల్‌ పొడిపొడి సేయు నవియు. 
గట్టి మైమటువులు దట్టముల్‌ గావించు । నవియును, నెజిను నోనాడునవియు, 
నెట్టుపై( బడి మేని నెగయించునవియును । దల నేల డొల్లంగ6 దాంకు నవియు, 
నిరుమెయిం దొలిచి బె ట్టిలం దూటు నవియును, । నలువుర నేవుర నాంటు నవియు. 


తే. నైన శరములు గనుంగొని యాడి యాడి। నారదుండు పిచ్చలింపంగ వీరకేళి 
సలిపె నుద్దతిమై ధనుర్ణలము లడరి । లావు వెరవును నెబియ(౯ జలంబు మెజియ. 162 


ప్రతిపదార్థం: ఒండొంటితోన్‌+తా(కి= ఒకదానితో ఇంకొకటి డీకొని (ఒరసికొని); మండెడు+అవియును= మండుతున్నవీ; 
చిందముల్‌ పొడిపొడి+ చేయునవియున్‌= శంఖాలను పొడిపొడిగా చేసేవీ; గట్టిమైమణువులు= దృఢమైన కవచాలను; దట్టముల్‌ 
కావించు నవియును= సళ్లుపడేటట్టు చేసేవీ; నెణను నోనాడునవియున్‌= మర్శస్థానాలను బాధించేవీ; నెట్టుపైన్‌+పడి= మిక్కిలిగా 
మీదపడి; మేనికిన్‌= శరీరాన్ని; ఎగయించునవియును= ఎగురగొట్టేవీ; నెజచు నోనాడునవియును= మర్మస్టానాలను బాధించేవీ; 
నెట్టుపైన్‌+పడి= మిక్కిలిగా మీదపడి; మేనిన్‌= శరీరాన్ని; ఎగయించునవియును= ఎగురగొట్టేవీ; తలనేలడొల్లంగన్‌+తాకునవియున్‌= 
తల భూమిమీద దొర్తేటట్టుగా గ్రుచ్చుకొనేవీ; ఇరుమెయిన్‌+తౌొలిచి= రెండు శరీరాలను చీల్చుకొని; బెట్టు= తీవ్రంగా; 
ఇలన్‌+తూజు+అవియును= నేలమీద దూసుకు పడేవీ; నలువురన్‌+ నల్లురిని; ఏవురన్‌= అయిదుగురను; నాటు+అవియున్‌+ఐన= 
(గ్రుచ్చుకొనేవిగా అయిన; శరములు= అమ్ములను; కనులొని= చూచి; నారదుండు= నారద మహర్షి అడి ఆడి= ఆనందంతో 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 

నాట్యం చేసి చేసి; పిచ్చలింపంగన్‌= అతిశయిచేటట్టు; ఉద్దతిమైన్‌= దర్పంతో; ధనుర్చలములు= ధనుస్సును పట్టిన సైనికులు; 
అడరి= అతిశయించి; లావు= బలం; వెరవును= ఉపాయాన్ని; నెజయన్‌= (ప్రకటించేటట్టు; చలంబు= మాత్సర్యం; మెజయన్‌= 
అతిశయించగా; వీరకేళి= వీరవిహారం; సలిపెన్‌= చేశాయి. 


తాత్సర్యం: (యుద్దరంగంలో) ఒకదానినొకటి ఒరసికొని మండుతున్నవీ, శంఖాలను పొడిపొడి చేసేవీ, గట్టి కవచాలను 
చీల్చేవీ, మర్మస్టానాలను బాధించేవీ, తలలు నేలమీద పడి దొర్రేటట్టు చేసేవీ, మేని రెండు వైపులా తొలిచి చీల్చేవీ, 
నలుగురినీ, అయిదుగురినీ ఒకేసారి (గ్రుచ్చి చంపేవీ అయిన బాణాల భంగిమలను చూచి నారదుడు ఆనందంతో 
నాట్యం చేయగా విలుకాండ్రు గర్వంతోకూడిన వింటి నేర్పుతో బలాన్నీ, ఉపాయాన్నీ, మాత్సర్యాన్నీ ప్రదర్శిస్తూ 
వీరవిహారం చేశారు. 


విశేషం: అలం: ఉల్లేఖం, యథాసంఖ్యం, అంత్యానుప్రాసం. ఇందులో విలుకాండ్రు బాణప్రయోగ విద్యాతో రణరంగంలో 
వీరవిహారం చేసిన తీరును ఉల్లేఖంగా వర్షించాడు తిక్కన. వీరకేళిలో నాలుగు రకాలైన అంశాలున్నాయి. 1. ఉద్దతితో 
అడరటం. 2. లావు మెరయటం, 3. వెరపు మెరయటం. 4.చలం మెరయటం. ఉద్దతితో ప్రయోగించే వీరకేళిలో బాణాలు 
పరస్పరం రాపిడిపడి మంటలు (క్రక్కుతాయి. శంఖాలను నుగ్గు నుగ్గు చేస్తాయి. బలంతో కొట్టే బాణాలు కవచాలను 
చీలుస్తాయి. శరీర మర్మావయవాలను ఛేదిస్తాయి. ఉపాయంతో వేసే బాణాలు మీదబడి శరీరాలను బంతులవలె ఎగురవేస్తాయి; 
తలలను నేలకు పడవేస్తాయి. మాత్సర్యంతో వేసే బాణాలు శరీరాలను తొలుచుకుంటూ పోయి నలుగురినీ, అయిదుగురినీ 
ఒకేసారి చంపివేస్తాయి. ఉత్తరోత్తరాలు బలీయాలుగా చెప్పబడే ఈ బాణాల (ప్రయోగ విధానాలు సారాలంకారస్ఫూర్తిని 
కలిగిస్తూ యథాసంఖ్యాలంకారాన్ని బలపరుస్తున్నాయి. ఉల్లేఖాలంకారం బాణ ప్రయోగ నైపుణ్యాన్ని పలురకాలుగా శ్లాఘించేది. 
అట్టా శ్ఞాఘిస్తున్నట్టు నైపుణ్యాన్ని చూచి నారదుడు నాట్యం చేసినట్టు చెప్పటం విశేషం. నారదుడు కలహ(పియుడు. ఊరక 
C3: ౯. ౧m నా ౧ 

కలహం ఏర్పడితే ఆయన నాట్యం చేయడు. వీరకేళిలో కలహతీ(వ్రత గోచరిస్తేనే ఆనందనాట్యం చేస్తాడు. వీరకేళి తారస్థాయిని 
చేరితే దానిని వర్షించగల కవిసమయం నారదనాట్యమే. అది దాని ఉత్కృష్టతకు చిహ్నం. విలుకాండ్ర వీరకేళిని విసృతవృత్రమైన 
సీసంలో వర్లించటం ఛందళ్ళిల్పం. అందులో అంత్యానుప్రాసాలంకారంతో బాణ ప్రయోగ ధ్వని పౌనఃపున్యాన్ని తిక్కన 
ధ్వనింపజేశాడు. (సంపా) 


వ. అప్పుడు సుభటులు గడంగి. 163 
తాత్పర్యం: ఆ సమయంలో సుశిక్షితులయిన సైనికులు పూనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చఉ. ఏటుల మైొగ్గువారింగని యించుక కొంకక యర్ము పెంపునం 
బోటుల వాత బోవు భటపుంగవులన్‌ మది మెచ్చుచున్‌ వడిన్‌ 
వ్రేటులం ర్రీడ సల్పి, పృథివిం బడు వీరుల. ద్రొక్కికొంచు నె 
చ్చోటులనైన నగ్గలికం జొత్తురు నెత్తురు వట్టు సేయుచున్‌. 164 


ప్రతిపదార్థం: ఏటుల= బాణాలదెబ్బలతో; మొగ్గువారిన్‌= కూలేవారిని; కని= చూచి; ఇంచుక= కొద్దిగా కూడా; కొంకక= జంకకుండా; 
అర్ముపెంపునన్‌= ఎదుటివారిని ఆ(క్రమించాలనే ఉత్సాహంతో; పోటుల= దెబ్బల; వాతన్‌= బారికి; పోవు= ఎదురయ్యే; భటపుంగవులన్‌= 
మేటి సైనికులను; మదిన్‌మెచ్చుచున్‌= మనసులో మెచ్చుకొంటూ; వడిన్‌= త్వరగా; వ్రేటులన్‌+*క్రీడ= దెబ్బలతోఆట; సల్ప్సి= చేసి; 
పృథివిన్‌+పడువీరులన్‌= భూమి మీద పడే వీరులను; (త్రొక్కికొంచున్‌= తొక్కుకొంటూ; నెత్తురువజ్టు చేయుచున్‌= రక్తాన్ని 
ప్రవాహంగా చేస్తూ; ఏ+చోటులన్‌+అయినన్‌= ఎక్కడైనా; అగ్గలికన్‌+చొత్తురు= శౌర్యంతో (ప్రవేశిస్తారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 427 
తాత్సర్యం: సుశిక్షితులైన భటులు తమ ఆయుధాల దెబ్బలతో నేలకు ఒరిగిపోయేవారిపట్ల కొంచెంకూడా జాలి 
చూపించరు. అయితే ఎదుటివారిని ఎదుర్కొనాలని విజృంభించి తమ పోట్లకు గురియెన మేటి సైనికులను చూచి 
మెచ్చుకొంటారు. వడివడిగా యుద్దంచేసి తమ ఆయుధాల దెబ్బలకు నేలమీద పడిపోయిన వీరులను త్రొక్కుకుంటూ, 
నెత్తురు ఏరులు పారేటట్టు చేస్తూ ఉత్సాహంతో ఏచోటికైనా వారు ముందుకు సాగిపోతారు. 


సీ, ఒక్కడు పెక్కండ్ర కెక్కిన విచ్చియుం । బొదివి చెటొకపోటు వొడుచు నెడలుం 
బలువు రొక్కనిమీ(ద( బటిపిన సైరించి | నళికి పై. బెట్టక నిలుచు నెడలు, 
దళము దళంబుతో. దా(కి యగ్గలికమై । నీడంబోవక వ్రేటులాడునెడలు, 
నోహరి సాహరి నుయ్యాలచేరుగా । వెనుకొంచు. దెరలుచు. బెన(గునెడలు 


ఆ. నైయనేకభంగి నాశ్విక సేనలు । బొమ్మ లాడినట్లు పోరుచుండె 
నమరగణము సిద్ద సమితియు వేడుక(। జదల నిలిచి చూచి సంస్తుతింప. 165 


ప్రతిపదార్థం: ఒక్క(డు= ఒకడు; పెక్కండ్రకున్‌= అనేకులను; ఎక్కినన్‌= ఎదుర్కొనగా; విచ్చియున్‌= (వారు) చీలిపోయి కూడ; 
పొదివి= (మరల) క్రమ్ముకొని; చెటి+ఒకపోటు= ఒకరొకరూ ఒక్కొక్క పోటు; పొడుచు= పొడుచునట్టి; ఎడలున్‌= (ప్రదేశాలూ; 
పలువురు= చాలామంది; ఒక్కనిమీ(దన్‌= ఒకడిపై; పజపినన్‌= వేగంతో వచ్చిపడగా; సైరించి= ఓర్చుకొని; అళికి= జంకి; పైన్‌+ పెట్టక 
నిలుచునెడలు= పైకిపోక నిలిచే చోటులు; దళము దళంబుతోన్‌+తా(కి= గర్రాల సైన్య విభాగం మరొక గుర్రాల సైన్య విభాగంతో 
తలపడి; అగ్గలికమైన్‌= ఎక్కువగా; ఈడన్‌+పోవక= వెనుకంజవేయక; (వ్రేటులాడు+ఎడలున్‌= దెబ్బలాడే తావులు; ఓహరిసాహరిన్‌= 
నేనంటే నేనంటూ (అహమహమికతో); ఉయ్యాలచేరుగాన్‌= ఊయలతాడువలె (తాడు ఉయ్యాలవలె); వెనుకొంచున్‌= వెనుకకు 
ఒరుగుతూ; తెరలుచున్‌= ముందుకు దూసుకొని వస్తూ; పెన(గు+ఎడలున్‌= పెనగులాడే (ప్రదేశాలు; ఐ= అగుచు; అనేక 
భంగిన్‌= నానా విధాలుగా; ఆశ్వికసేనలు= గుర్రపు రౌతుల సేనలు; అమరగణమున్‌= దేవతల సమూహాలూ; సిద్ద సమితియున్‌= 
సిద్దుల సమూహాలూ; చదలన్‌= ఆకసంలో; నిలిచి= నిలబడి; వేడుకన్‌= కుతూహలంతో; చూచి= చూచి; సంస్తుతింపన్‌= కీర్తించగా; 
బొమ్మలు+ఆడినట్టు= బొమ్మలు ఆడినట్టుగా; పోరుచున్‌+ఉండెన్‌= యుద్దం చేస్తున్నాయి. 


తాత్పర్యం: ఒక అశ్వికుడు పలువురు అశ్వికుల మీదకు దూసుకొని వస్తే ఆ గుంపు చీలిపోయి ఆ అశ్వికుడి పోటు 
నుండి రక్షించుకొని, అంతలో ఆ చీలిపోయిన గుంపులు ఒకటై ఆ అశ్వికుడిని రెండు వైపుల నుండి దాడి చేసి 
పోట్లాడే ఘట్టాలూ, పలువురు అశ్వికులు ఒకడి మీదకు దాడి చేయగా అతడు దానికి ఒర్భుకొని, జంకి దూరంగా 
పోకుండా, అక్కడే స్థిరంగా నిలిచి అందరితో పోరు చేసే ఘట్టాలూ, ఒక అశ్వసైన్య విభాగం మరొక అశ్వసైన్య 
విభాగంమీద దాడి చేసి పోరు తీవ్రంగా సాగించినా ఏ విభాగమూ వెనుదీయకుండా పరస్పరం (కుమ్ము లాడుకొనే 
ఘట్టాలూ, అశ్వసేనలు పరస్పరం ఢీకొని, మేమంటే మేము అనే పెనుగులాటలో ఉయ్యాలత్రాడువలె ఒకసారి 
వెనుకకు ఒదుగుతూ, మరొకసారి ముందుకు పొడుచుకొని వస్తూ పోట్లాడే ఘట్టాలూ ఏర్పడి రకరకాలుగా బొమ్మలాట 
లాడినట్టు అశ్వికసేనలు యుద్దం చేశాయి. ఆ యుద్దాన్ని ఆకాశంలో దేవతలు, సిద్దులు గుంపులు గుంపులుగా కూడి 
నిలిచి ఆసక్తికరంగా చూస్తూ (ప్రశంసించారు. 


విశేషం: అలం: ఉపమ. అశ్వసేనలు యుద్దం చేసే తీరును కళ్ళకు కట్టేట్లు వర్గించాడు తిక్కన. మిట్టమీద నిలబడి మైదానంలో 
జరుగుతున్న గుర్రాల రౌతుల పోరును చూస్తే ఆకాశంలో నిలబడిన దేవతలకు వలెనే మనకూ కనపడేటట్లు విహంగవీక్షణంగా 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 

(Areal view) దర్శింప చేశాడు కవి. ఇందులో (ప్రధాన లక్షణం- అశ్వసేనలు మేము గొప్పంటే మేము గొప్ప అని 
నిరూపించుకొనటానికి యుద్దం చేయటం! అందువలన ఒకసారి ఒకవైపు సేన వెనుకాడినట్టు కనబడుతుంది. మరొకసారి 
మరొకవైపు సైన్యం వెనకాడిన ట్లౌతుంది. వెనుకబడిన సేనను మరొక సేన పోటెత్తుతున్నట్టుగా ఉంటుంది. దూరం నుండి 
చూస్తే గుర్రాల దండుల కదలిక ఊయల ముందుకూ వెనక్కూ ఊగుతున్నట్టు అందంగా కనపడుతుంది. ఇది మూడు 
రకాలుగా ఉంటుంది. ఒక రౌతు పలువురితో ఢీకొన్నప్పుడు పలువురు ఒక రౌతును చుట్టుముట్టినప్పుడు. ఒక సేనలోని 
విభాగం మరొక సేనలోని విభాగంతో ముఖాముఖి తలపడ్డప్పుడు. ఈ మూడూ ప్రత్యేకంగా చూచినా, సామూహికంగా చూచినా 
ఊయల ఊగినట్టుండటమే కాకుండా బొమ్మలాడినట్టుంటాయట! బొమ్మలాడటం అంటే పిల్లలు గుర్రాల బొమ్మలు పెట్టుకొని 
పోట్లాటల ఆట ఆడినట్టు కదలిక లున్నాయని ఒక అర్థం. బొమ్మలాట లాడేవారు బొమ్మలను ఆడించినట్టు ఉన్నాయని మరొక 
అర్థం ఏర్పడుతుంది. ఎక్కుట, విచ్చుట, పొదువుట, పోటు పొడుచుట, ఎడలుట, పజణచుట, పైంబెట్టట, తాకుట, వీడంబోవుట, 
క్రేటులాడుట, ఉయ్యాల చేరుగా వెనుకొనుట, తెరలుట, పెనంగుట మొదలైనవన్నీ యుద్దభంగులను తెలుగులో చెప్పగల 
దేశిపదసంపద, తిక్కన కాలం నాటి యుద్ద పదజాలం, పరిభాష ఇందులో తొణకిసలాడుతున్నది. (సంపా.) 


వ. ఒక్కయెడ. 16 
తాత్సర్యం: ఒకచోట. 


ఉ. బఒండొరు మీటు కోర్మిమెయి నొక్కట బాసలవారు సొచ్చినన్‌ 
రెండయి పాయ యిచ్చిన యరిప్రకరంబులు వేటువేట యు 
ద్దండ భుజాబలం బలర( దా(కిన సంగడి( బాజబుచుండంగా 


గం డమరంగ నిల్చి చెలికాండ్రయి క్రమ్మటి వత్తు రిద్దబున్‌. 167 


ప్రతిపదార్థం: బాసలవారు= 'నన్ను గెలిచేవారెవరైనా ఉంటే నాతో ద్వంద్వ యుద్దానికి రండి, ఇదే నా సవాలు! అని ప్రతిజ్ఞలు 
చేసే వీరులు; ఒక్కటన్‌= ఒకచోట; ఒండొరున్‌= ఒకరిపై మరొకరు; మీజుకోర్కి మెయిన్‌= మించాలనే కోర్కెతో; చొచ్చినన్‌= 
ఒకరి మీదకు ఒకరు సూటిగా బాణం వలె చొచ్చుకొని పోతూ ఉండగా; అరి ప్రకరంబులు= శత్రువులసమూహాలు; రెండు+అయి= 
రెండుగా చీలి; పాయ+ఇచ్చినన్‌= దారినివ్వగా; ఉద్దండ, భుజా, బలంబు= మేటి బాహువుల బలం; అలరన్‌= ఒప్పారగా; వేణు 
వేజు= విడివిడిగా; తాశినన్‌= ఎదుర్కొనగా; సంగడిన్‌= సమీపంలో ఉన్నవారు; పాణుచున్‌+ఉండ(గాన్‌= భయంతో పరుగెత్తుతూ 
ఉంటే; గండు+అమరంగన్‌= పౌరుషం (ప్రకాశించేటట్లు; నిల్చి= రణరంగంలో యుద్దంమాని నిలువబడి; ఇద్దణున్‌= ఇరువురూ; 
చెలికాండ్రు+అయి= స్నేహితులై; (క్రమ్మణన్‌= తిరిగి; వత్తురు= వస్తారు. 


తాత్సర్యం: ఆ రణరంగలో ఒకచోట ఒకరిమీద ఒకరు గెలుపు సాధిద్దామని వీరు లిద్దరు ద్వంద్వయుద్దం చేసే 
వైఖరి గోచరిస్తుంది. ప్రతిజ్ఞలు చేసిన ఇద్దరు వీరులు ఒకరిమీదికి మరొకరు కాలుదువ్వి పోరుకు సిద్దం కాగా రెండు 
వైపులా ఉన్న శత్రుసేనలు రెండుగా చీలి వారికి బాసటనిలిచి పోరుకు వీలు కల్పించాయి. వారిద్దరూ ఎవరికి వారు 
తమ మేటి భుజబలం ప్రకాశించేటట్టు డీకొని పోరాడసాగారు. అప్పుడు ప్రక్కన ఉన్న సేనలు భయపడి దూరంగా 
తొలగిపోయాయి. దానిని చూచి తమ పరాక్రమం 'ప్రకటితమయ్యేటట్టు ఠీవిగా నిలబడి, ఆ తరువాత స్నేహితుల 
వలె ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 429 


(ఈక 


కరశీకరంబులు( గరట గళద్దాన । తోయంబులును ధరాధూళి మ్రింగం 
బొడవుల సడిసన్న యొడళులడెక్కియ । మ్ముల పెంపు గగనంబు గొలందివెట్ట 
బృంహిత ధ్వనులును బృథుల ఘంటావలీ | రవములు దిక్కుల నవుల(ద్రోవ 
రోషారుణాక్షుల రుచులును సిందూర । కాంతియు రవి దీప్తి. గ్రమ్మటింప 


తే. జోదులొక్కట వా లంపసోన గురియ | రౌద్రరస మాకృతుల దాల్చి రణ మొనర్జు 
కరణి నత్యుగ్రముగ గరి ఘటలు గడంగి । కలను పీనుంగు పెంటగాం గలయ బెరసె. 168 


ప్రతిపదార్థం: కరశీకరంబులున్‌= ఏనుగుల తొండాల నుండి పుట్టే మదజలపు తుంపరలును; కరటగళత్‌+దానతోయంబులును= 
ఏనుగుల చెక్కిళ్ళ నుండి జారే మదజలాల జల్టులును; ధరాధూళిన్‌= భూమి మీది దుమ్మును; (మింగన్‌= మింగివేయగా 
(అనగా నేలమీది దుమ్మును అణచివేయగా); పొడవులన్‌= జౌన్నత్యంలో, ఎత్తులో; సడి+చన్న= అపకీర్తిలేని, కీర్తిగాంచిన; ఒడళుల= 
శరీరాల; డెక్కియమ్ముల పెంపు= టెక్కెముల యొక్క ఆధిక్యము; గగనంబున్‌+కొలంది+పెట్టన్‌= ఆకాశాన్ని పరిమితంచేయగా; 
బృంహితధ్వనులును= ఘీంకార శబ్దాలూ; పృథుల ఘంటావలీరవములు= (ఏనుగుల ఉభయ పార్వాలలో ్రేలాడదీసే గంటలు) 
పెద్దపెద్ద గంటల వరుసల చప్పుడులూ; దిక్కులన్‌= దిక్కులను; అవులన్‌ (త్రోవన్‌= ఆవలికి నెట్టివేయగా; రోష= కోపంతో; 
అరుణ= ఎగ్రనయిన; అక్షుల= చూపుల యొక్క; రుచులును= కాంతులూ; సిందూరకాంతియున్‌= ఏనుగుల నెన్నుదుట దిద్దే 
సిందూరం యొక్క చెంగావిరంగూ; రవిదీప్తిన్‌= సూర్యకాంతిని; (క్రమ్మజింపన్‌= వెనుకకు మరలించగా (ఓడించగా); జోదులు= 
వీరులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; వాలు+అమ్ము+సోన= వాడి అయిన బాణాల వాన; కురియన్‌= కురిపించగా; రౌద్రరసము; 
ఆకృతులన్‌+తాల్చి= వివిధ ఆకారాలుగా రూపొంది; రణము+ఒనర్చు= యుద్దం చేస్తున్న; కరణిన్‌= విధంగా; అతి+ఉ(గ్రముగన్‌= 
మిక్కిలి భయంకరంగా; కరిఘటలు= ఏనుగుల గుంపులు; కడ౦.గి= పూనుకొని; కలను= యుద్దభూమి; పీనుంగు పెంట+కాన్‌= 
పీనుగుల కుప్పగా మారేటట్టు; కలయన్‌+బెరసెన్‌= కలియబడ్డాయి (డీకొన్నాయి, పోట్లాడాయి). 


తాత్సర్యం: ఏనుగుల తొండాల నుండి పుట్టే మదజలాల తుంపరలూ, చెక్కిళ్ళ నుండి జారే మదజలాల వానలూ 
భూమి మీది దుమ్మును అణచివేయగా, ఎత్తయిన ఏనుగుల శరీరాలూ, పొడవైన టెక్కెముల జొన్నత్యము ఆకాశాన్ని 
కించపరచగా, ఆ ఏనుగుల ఘీంకారాలూ, వాటి ఉభయ పార్వ్వాలలో (వ్రేలాడే పెద్ద పెద్ద గంటల నినాదాలూ 
దిక్కులను ఆవలకు నెట్టివేయగా, కోపంతో ఎర్రబడిన కన్నుల కాంతులూ, సిందూరపు చెంగావి కాంతులూ 
సూర్యుడి వెలుగును వెలవెలపోయేటట్టు చేయగా, యుద్దవీరులు వాడి అయిన బాణాల వాన కురియించగా 
రౌ(ద్రరసమే రూపాలు ధరించి, యుద్దం చేస్తున్నట్లుగా ఏనుగుల గుంపులు విజృంభించి రణరంగాన్ని పీనుగుల 
కుప్పగా మార్చి కలియబడ్డాయి. 


విశేషం: అలం: అతిశయోక్తి. రౌద్రరసం ఆకృతి తాల్చినట్టున్న ఏనుగులను నాట్య పరిభాష కనుగుణంగా వర్షించటం తిక్కన 
ప్రదర్శించిన నాటకీయత, నటులలో వలెనే జంతువులలో కూడా రసభావముద్రలు ఉంటాయని తిక్కన ఈ పద్యంలో 
ప్రపంచించాడు. ఉత్సాహభావాన్ని (ప్రదర్శించే సాత్తికభావం మదజల(స్రావం. అది దుమ్మును అణచేంతగా కురిసిందనటం 
అతిశయోక్తి. ఏనుగులు రౌద్రభావంతో మేనులు పెంచి గర్వంగా నిలబడతాయి. వాటి ఆకారాలు ఆకాశాన్ని కొలుస్తున్నట్టున్నా 
యనటం అతిశయోక్తి. రౌద్రభావాలు మానవులలో వీరాలాపాలతో |ప్రకటితమైనట్లు ఏనుగులలో ఘీంకారాలతో, ఘంటాధ్వనులతో 
ప్రకటితమౌతాయి. రౌ(ద్రభావం వలన కన్నులూ, నెన్నుదురులూ ఎర్రబడటం సహజం. అట్లాగే ఏనుగుల కళ్ళూ, సిందూరకాంతితో 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


నొసళ్ళూ ఎర్రని కాంతులు వెదచల్లాయి.సైనికులు బాణాలు గుప్పించగా రౌద్రం మూర్తికట్టినట్టు ఉగ్రంగా ప్రలయతాండవం 
చేసి ఏనుగుల గుంపులు రణరంగాన్ని పీనుగుల కుప్పలతో నింపివేశాయి. ఇది రుద్రకర్మ ఈ విధంగా గజసైన్యాన్ని 
రౌద్రవీరులుగా వర్షించి రసశిల్సాన్ని చిత్రించిన కళా ఖండం ఈ పద్యం. (సంపా.) పద్యంలోని 'దెంచెనములి అనే పాఠం 
కంటె 'డెక్కియములి అనే పాఠం మేల్తరం. 


చఉ. అక్కజమైన శౌర్యమును నద్దుత సంపద నొందు శక్తులుం 

జిక్కని మేనులున్‌ మొనకుం జెల్వగు కైదువులుం దగంగ ను 

క్కెక్కిన యట్టి మేటి మగ లించుక వారణలేక ఖేచరు 

ల్వెక్కస మంద నొచ్చియు. జలింపక పోరిరి పెక్కుభంగులన్‌. 169 
ప్రతిపదార్థం: అక్కజము+ఐన శౌర్యమునున్‌= ఆశ్చర్యం కలిగించే పరా(క్రమాన్ని; అద్భుత సంపదన్‌+ఒందుశక్తులున్‌= 
ఆశ్చర్యకరమైన వైభవాన్ని పొందే సామర్థ్యాలూ; చిక్కని మేనులున్‌= దృఢమైన శరీరాలున్నూ; మొనకున్‌= సేనకు; చెల్వు+అగు= 
అందాన్ని చేకూర్చే; కైదువులున్‌= ఆయుధాలున్నూ; తగంగన్‌= తగినట్టుగా; ఉక్కు+ఎక్కిన+అట్టి= మదం అతిశయించిన; 
మేటిమగలు= గొప్పవీరులు; ఇంచుక= ఒకింత; వారణలేక= అడ్డులేకుండా; ఖేచరుల్‌= ఆకాశాన విహరించే దేవతలు; 


వెక్కసము+అందన్‌= అబ్బురపడేటట్లు; నొచ్చియున్‌= యుద్దంలో గాయాలు ఏర్పడి బాధలు పడుతూ కూడా; చలింపక= జంకకుండా; 
పెక్కుభంగులన్‌= అనేక విధాలుగా; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: మదించిన మేటి వీరులు అబ్బురమైన పరా(క్రమాన్నీ, అద్భుతశక్తి సంపదనూ, దిట్టమైన శరీరాలనూ, 
సేనకే అందాన్ని చేకూర్చే ఆయుధాలనూ కలిగి, దేవతలు కూడా చూచి ఆశ్చర్యపడేటట్టు, శరీరాలకు దెబ్బలు తగిలి 
బాధ కలిగిస్తున్నా లెక్కచేయకుండా అనేక విధాలుగా యుద్దం చేశారు. 


సీ. _ నొగనొగతోం దాంకి పగులంగ నరదంబు€ ।; బఅపి యా తేరిపై కుజుకువారు. 
రథ్యముల్‌ వడ్డ విరథులయ్యు నసి ముద్ద । రాదుల నడరి పోరాడువారు, 
సారథి నొచ్చినం దేరును గడపుచు । నేయుచు. గయ్యంబు సేయువారు, 
నరదంబుపైవ్రాలి యాలోన దెలిసి త । న్నేసినాతని( బడ నేయువారు 


తే. నగుచురథికనికాయంబు లడరి యప్ర । మత్త నిజచిత్తవృత్తులై మగతనంబు 
ఘోరమూర్తులు గైకొని పోరునట్లు। సలిపె సంగ్రామకేళి సంకులముగాంగ 170 


ప్రతిపదార్థం: రథిక నికాయంబులు= రథికుల సమూహాలు; అడరి= విజృంభించి; నొగ= తమ తేరి కాడి (ముందుభాగం); 
నొగతోన్‌= మరొక తేరు కాడితో; తాశి= డీకొని; పగులంగన్‌= పగిలిపోయేటట్లుగా, విరిగిపోగా; అరదంబున్‌= ఆ రథాన్ని; 
పజపి= వేగంగా తోలి; ఆ తేరిపైకిన్‌= ఎదుటివారి రథం మీదికి; ఉజుకు వారున్‌= పరుగెత్తి దూకే వారున్నూ; రథ్యముల్‌= 
రథానికి పూన్చిన గుర్రాలు; పడ్డన్‌= చనిపోగా; విరథులు+అయ్యున్‌= రథంలేనివారు ఐనప్పటికీ; అసి, ముద్గర+ఆదులన్‌= కత్తి, 
గుదియ మొదలైన ఆయుధాలతో; అడరి= విజృంభించి; పోరాడువారున్‌= యుద్దం చేసేవారున్నూ; సారథి= రథం నడిపే సూతుడు; 
నొచ్చినన్‌= చనిపోగా; తేరును= రథాన్ని; కడపుచున్‌= తామే తోలుకొంటూ; కయ్యంబు+చేయువారున్‌= యుద్దం చేసేవారున్నూ; 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 431 
అరదంబుపైన్‌= రథంమీద; వాలి= మూర్చపోయి; ఆలోనన్‌= అంతలోనే; తెలిసి= తేరుకొని, ఒడలు తెలిసి; తన్నున్‌+ఏసిన+ఆతనిన్‌= 
తనను బాణంతో కొట్టినవాడిని; పడన్‌+ఏయువారున్‌= పడగొట్టేవారున్నూ; అగుచున్‌= జౌతూ; అ(ప్రమత్త= ప్రమాదపడని; 
నిజచిత్తవృత్తులు+ఐ= తమ మన(ప్రవత్తులు కలవారై; మగతనంబు= పౌరుషమే; ఘోరమూర్తులు= భయంకరమైన ఆకారాలను; 
కైకొని= తాలి; పోరు+అట్టు= యుద్దం చేస్తున్నట్టు; సంకులము+కాంగన్‌= చీకాకు పడేటట్టు; సం(గ్రామకేళి= యుద్ద క్రీడ; చలిపెన్‌= 
చేశారు. 


తాత్పర్యం: రథికులు యుద్ద(క్రీడ ప్రదర్శిస్తూ సంకులయుద్దం చేశారు. ఒకరిపై ఒకరు దాడిచేసినప్పుడు తమరథం 
నొగలు ఎదుటి రథం నొగలకు గట్టిగాతాకి విజిగిపోయేటట్లుగా వేగంగా తోలి, ఎదుటి రథం మీదికి దూకేవారు. 
రథాలకు కట్టిన గుర్రాలు కూలిపోతే విరథులైనా యుద్దం మానకుండా కత్తులూ కటారులూ తీసికొని పోరాడేవారు. 
రథసారథి చనిపోతే తామే సారథ్యం చేసికొంటూ పోరును ఆపకుండా కొనసాగించేవారు. శత్రువులు కొట్టే బాణాల 
దెబ్బలకు రథంమీద స్పృహతప్పి పడిపోయినా, అంతలోనే తేరుకొని లేచి తనపై దాడి చేసిన వారిని తిప్పికొట్టి 
పడగొట్టేవారు-ఈ విధంగా ఏమరుపాటులేని చిత్తవృత్తులతో జాగరూకులై, పౌరుషమే భయంకరాకారాలు ధరించి 
పోరు చేస్తున్నదా అన్నట్లు ఆ రథికులు యుద్ద(క్రీడలతో సంకుల సమరం చేశారు. 

నిశేషం: అలం: ఉటత్రేక్ష అంత్యాను ప్రాసం. ఏ యుద్దాన్ని వర్లించినా తిక్కన ఒక (క్రమాన్ని, ప్రణాళికను పాటించటం మనం 
గమనిస్తాం. ఇందులో రథికుల సంకులసమరం వర్ష్యవస్తువు. రథాలు ముందుగా నొగలతో ఢీకొంటాయి. నొగలు విరిగిపోతే 
గుర్రాలు పట్టుకోల్ళోయి విరోధుల చేతిలో చనిపోతాయి. నొగలూ, గుర్రాలూ కూలిపోతే సారథి కుప్పకూలుతాడు. శత్రువుల 
చేతిలోపడి చనిపోతాడు. ఆ తరువాత చలనం లేని రథాలమీది రథికుడు దెబ్బతింటాడు. మూర్చపోతాడు. అయినా తేరుకొని 
వేరు రథాలమీదకైనా పోయి పోరు సాగిస్తాడు. ఇందులో రథాలూ, రథాంగాలూ శిథిలమైపోయినట్ల్టు వర్షించిన తిక్కన రథికులు 
ప్రాణాలు కోల్పోయినట్లు వర్షించలేదు. అది విశేషం. ఆ వర్లన పాండవుల యుద్దఘట్టంలో చేస్తాడు. అదీ రహస్యం. 
అంత్యాను ప్రాసం రథికుల సమబల సంకులత్వాన్ని సూచిస్తున్నది. (సంపా.) 


వ. ఇ ట్లిరువా6గును నరవాయి గొనక పెనంగుచుండ. 171 


ప్రతిపదార్థం: ఇట్టు+ఇరువాంగును= ఈ విధంగా రెండు పక్షాల వారును; అరవాయి+కొనక= జంకకుండా (సందేహించకుండా); 
పెనంగుచుండన్‌= యుద్దం చేస్తూ ఉండగా. 


తాత్సర్యం: పై విధంగా రెండు వైపుల సైన్యాలూ వెనుకాడకుండా పోరు సాగిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. భీకరబాణ వర్షముల పెల్లున వైరులు పెల్లగిల్ల మౌ 

ర్వీకృత గర్జితంబు పృథివీ వియదంతరమెల్ల నిండ ను 

గ్రాకృతి కల్ప సంక్షయ మహాభ్రముచందము నొందుచున్‌ శతా 

నీకు(డు దా.(36 గంకటమణిద్యుతి విద్యుదుపాంతకాంతియై. 172 
ప్రతిపదార్థం: భీకరబాణవర్షముల పెల్లునన్‌= భయంకరమైన బాణాల వానలయొక్క ఆధిక్యం చేత; వైరులు= శత్రువులు; 


పెల్లగిల్లన్‌= చెల్టాచెదరైపోగా; మౌర్వీకృతగర్జితంబు= అల్లెతాటిని మీటటం వలన గలిగే గర్జన వంటి శబ్దం; పృథివీ, 
వియత్‌+అంతరము+ఎల్లన్‌= భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (ప్రాంతమంతా; నిండన్‌= నిండగా; ఉ(గ్ర+ఆకృతిన్‌= భయమును 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 

కల్షించే ఆకారంతో; కల్ప సంక్షయ= (ప్రళయకాలంలోని; మహా+అ(భ్రము= పెనుమేఘం; చందమున్‌= విధమును; ఒందుచున్‌= 
పొందుతూ; శతానీకుండు= విరటుడి తమ్ముడయిన శతానీకుడు; కంకట+మణిద్యుతి= కవచం యొక్క మణుల కాంతులనెడి; 
విద్యుత్‌+ఉపాంతకాంతి+ఐ= మెరుపుతీగలకాంతికి దగ్గరైన కాంతి కలవాడయి; తాశెన్‌= ముట్టడించాడు. 


తాత్సర్వం: విరటుడి తమ్ముడైన శతానీకుడు భయంకరమైన బాణవర్షంతో శత్రువులు పెల్లగిలిపోగా, ధనుష్టంకార 
శబ్దం భూమ్యాకాశాల నడిమిభాగం నిండగా, ప్రళయకాల భయంకర మేఘం వలె తన కవచానికి పొదిగిన రత్నాల 
కాంతులు మెరుపు తీగల కాంతివలె మిరుమిట్లు గొలుపుతూ ఉండగా (శత్రువులను) ఎదుర్కొని ముట్టడించాడు. 


విశేషం: అలం: రూపకానుప్రాణితమైన ఉపమ. శతానీకుడు ప్రళయకాలమేఘంతో పోల్చబడ్డాడు. అతడి అల్లైత్రాటిమోత 
మఘ గర్దగానూ, కవచ మణికాంతి మెరుపుల కాంతిగానూ శోభిల్లగా, అతడు బాణాలవర్షం కురిపించాడు. ప్రళయకాల 
మేఘస్వభావాన్ని తలపించాడు. ఉపమ రూపకానుపాణితం కావటం అలంకారశిల్పం. (సంపా.) 


తే. అతండు నానాప్రకార శస్తాస్త నిహతి | నతుల విక్రమ విభవ మనర్గళముగ 
యోధసారథి యుగ్యసంయుతము గాంగ । నూటు రథములు వ్రేల్మిడి నుగ్గుచేసె. 173 


ప్రతిపదార్థం: అతండు= ఆ శతానీకుడు; నానాప్రకార= పలు రకాలైన; శస్త+అ(స్తనిహతిన్‌= బాణాల, మం(త్రసహిత బాణాల 
దెబ్బలతో; అతుల= సాటిలేని; విక్రమ= పరాక్రమం యొక్క; విభవము= ఐశ్వర్యం; అనర్గళముగన్‌= అడ్డులేని రీతిగా; యోధ= 
వీరులతో; సారథి= సారథులతో; యుగ్యసంయుతముకాంగన్‌= గుర్రాలతో కూడా; నూణు రథములున్‌= నూరు తేరులను; 
గ్రేల్మిడిన్‌= చిటికె వేసినంతకాలంలోగా; నుగ్గుచేసెన్‌= పాడిచేశాడు. 


తాత్సర్యం: ఆ శతానీకుడు అనేక శస్రాస్రాలను ప్రయోగించి, సాటిలేని పరాక్రమ సంపదతో అడ్డులేని రీతిగా పోరి 
వీర రథికులతో, సారథులతో, గుర్రాలతో కూడిన నూణు రథాలను క్షణకాలంలో పొడి పొడి చేసివేశాడు. 


విశేషం: శతానీకుడు శత్రుసేనలోని రథికులను, రథాలను నుగ్గు చేశాడు. చతురంగ సేనలలో ఒక్కొక్కరు ఒక్కొక్క 
అంగాన్ని చంపి ధ్వంసం చేయటం ఈ యుద్దంలోని విశేషం. (సంపా.) 


మ. మదిరాశ్వుండు కడంగి యన్నకు బలోన్మాదంబు రెట్టింప స 
ప్రదర జ్యా లతికాక్రియా సమభిహారక్రీడనం బప్పు డొ 
ప్పెదమై యోగ వియోగ సంధులు నిరూపింపంగరాకుండ. గ 
ర్హ దళోపాంతము వింతసేయ నడరెన్‌ రౌద్రంబు శోభిల్లంగన్‌. 174 


ప్రతిపదార్థం: మదిరాశ్వుండు= మదిరాశ్వుడు; కడంగి= పూనుకొని; అన్నకున్‌= శతానీకుడికి; బల+ఉన్మాదంబు రెట్టింపన్‌= 
బలగర్వం ఇబ్బడి అయ్యేటట్టుగా; స(ప్రదర= బాణంతో కూడిన; జ్యాలతికా= లతవంటి నారియొక్క; [క్రియా= బాణం తొడగటం, 
విడవటం అనే కార్యం యొక్క; సమభిహార+క్రీడనంబు= ఎడతెరిపిలేని చేష్టల ఆట; అప్పుడు= ఆ సమయంలో; ఒప్పిదము+ఐ= 
తగు విధంగా; యోగ వియోగసంధులు= బాణాలను ఎక్కుపెట్టడం, విడవటం అనే వాటి మధ్య ఉండే విరామాలు; నిరూపింప( 
గన్‌= వేరుపరచి చెప్పటానికి; రాకుండన్‌= వీలుకాకుండగా; కర్లదళ+ఉపాంతము= చెవి సమీప ప్రదేశం; వింత+చేయన్‌= ఆశ్చర్యం 
కలిగించగా; రౌద్రంబు= రౌద్రరసం; శోభిల్ల(గన్‌= ప్రకాశించగా; అడరెన్‌= విజృంభించాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 433 
తాత్సర్యం: మదిరాశ్వుడు తన అన్న శతానీకుడు ప్రదర్శించిన బలోన్మాదాన్ని ఇనుమడింప జేసేటట్లు మనోజ్ఞంగా 
ధనుర్విద్యా ప్రదర్శనం చేశాడు. అల్లెత్రాడు ఆకర్షాంతంగా లాగి బాణాలు తొడుగుతూ, ప్రయోగిస్తూ ఉన్నా, ఆ 

wp (ac) bed, | 
రెండు (క్రియలకూ మధ్య ఉండే విరామం ఎవరికీ తోచకుండా చెవిదగ్గరే నిరంతరాయంగా జ్యాలతను అద్భుతంగా 
నిలుపుతూ రౌద్రరసం రాణించేటట్టు బాణవిద్యను ప్రదర్శించాడు. 


క. అడరివడి రథచతుశ్శతి । పొడిసేసి, పరాక్రమం బపూర్వంబై యే 

ర్పడ( గరిహయ నరనికరము । బడలుపడం దటిమె నలి నభశ్చరు లార్వన్‌. 175 
ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; వడిన్‌= త్వరగా; రథచతుళ్ళతి= నన్నూరుతేరులను; పొడి+చేసి= నుగ్గుగాచేసి; పరాక్రమంబు= 
ప్రతాపం; అపూర్వంబు+ఐ= అబ్బురపాటు కలిగించేదై; ఏర్పడన్‌= వెల్లడికాగా; కరి= ఏనుగుల; హయ= గుర్రాల; నరనికరము= 


కాల్చలాల సమూహాలు; బడలుపడన్‌= (శ్రమనందగా; నభశ్చరులు= దేవతలు; ఆర్వన్‌= బిగ్గరగా కీర్తించగా; తజిమెన్‌= తరిమి 
కొట్టాడు. 


తాత్సర్యం: ఆ మదిరాశ్వుడు విజృంభించి వేగంగా నాలుగువందల రథాలను నుగ్గునుగ్గు చేశాడు. అబ్బురపాటు 
కలిగించే ప్రతాపం ప్రకటించి ఆకాశాన దేవతలు గొప్పగా మెచ్చుకొనేటట్టు ఏనుగుల, గుర్రాల, పదాతుల సమూహాలను 
బాధించి తరిమికొట్టాడు. 


విశేషం: చతురంగ బలాలను (క్రమంగా మర్ద్షించటం ఇందులో విశేషం. 


ఉ. మండలచారియై రథ మమానుషవిక్రమలీల నొప్ప ను 
ద్దండ భుజాబలంబు ప్రథితంబుగ నత్తథి దా(కి సూర్యద 
త్తుం దనివార్య శౌర్యగుణ ధుర్యుండు వీడ యనంగం బేరి వే 
దండ ఘటావిపాటనవిదగ్రత( బొల్టె రణాంగణంబునన్‌. 176 


ప్రతిపదార్థం: సూర్యదత్తుండు= సూర్యదత్తుడు; రథము= తేరును; మండలచారి+ఐ= గుండ్రంగా తిరిగే దానిగా చేసి; అమానుష 
విక్రమలీలన్‌= మానవాతీతమయిన శౌర్యంతో; ఒప్పన్‌= తగిఉండగా; ఉద్దండ భుజాబలంబు= భయంకరమైన భుజబలం; 
ప్రథితంబుగన్‌= ప్రఖ్యాతితో; ఆ+తణీన్‌= ఆ సమయంలో; తా(కి= ముట్టి; అనివార్య= అడ్డుకొన వీలుకాని; శౌర్యగుణధుర్వు( 
డు= వీరగుణంలో నేర్పరియైనవాడు; వీ(డు+అనంగన్‌+పేర్చి= వీడే సుమా అనగా విజృంభించి; వేదండ ఘటా= ఏనుగుల 
సైన్యాన్ని; విపాటన= నాశనం చేయటంలో; విద్భాతన్‌= నేర్పుతో; రణ+అంగణంబునన్‌+పొల్ళెన్‌= యుద్దరంగంలో ప్రకాశించాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో సూర్యదత్తుడు రథాన్ని మండలచారిగా తిప్పుతూ సాటిలేని పరాక్రమంతో తాకి 
ఎదురులేని శౌర్యంలో మేటి వీరుడు వీడే సుమా అన్నట్లు మదపుటేనుగుల సైన్యాన్ని నాశనం చేసే నేర్పరితనంతో 
యుద్దరంగంలో వెలుగొందాడు. 


ఉ. అప్పుడు శంఖు. డెంతయు( బ్రియంబునం బెండ్లికి. బోవునట్లు మో 
మొప్ప(గ నస్త్రశస్తముల యుల్లసనంబున శత్రునేత్రముల్‌ 
కప్పంగ6 జీళటుల్‌ రణముఖంబు సమస్తము. దానయై రథం 
బుప్పర వీథి. దోలికొని యుగ్రగతిం బటితెంచి తా/కినన్‌. 177 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; శంఖుండు; ఎంతయున్‌= మిక్కిలి; ప్రియంబునన్‌= ప్రీతితో; సెండ్జికిన్‌+పోవునట్లు= 
పెండ్లికి పోతున్నట్లుగా; మోము+ఒప్పంగన్‌= ముఖం (ప్రకాశించగా; అస్తశస్తముల= బాణాలయొక్క, మం(త్రసహిత బాణాలయొక్క, 
ఉల్లసనంబునన్‌= ఉల్లాసంతో; శత్రునేత్రముల్‌= విరోధుల కన్నులు; చీంకటుల్‌+కప్పంగన్‌= మిరుమిట్టు కొలుపగా; రణముఖంబు= 
యుద్దభూమి ముందుభాగం; సమస్తమున్‌= అంతా; తాను+అ+ఐ= తానే అయి; రథంబు= తేరును; ఉప్పరవీథిన్‌= ఆకాశమార్గంలో; 
తోలికొని= తోలుకొంటూ; ఉ(గ్రగతిన్‌= భయంకరరీతిలో; పజతెంచి= వచ్చి; తాశినన్‌= ఎదుర్కొనగా. 

తాత్పర్యం: అప్పుడు విరటుడి కొడుకు శంఖుడు పెండ్డికి వెళ్ళుతున్నట్టు ముఖం వెలుగొందగా అ(స్తశస్త్రాల 
కాంతులు ఎదుటి వైరుల కన్నులను మిరుమిట్లు కొలిపి చీకట్టు (క్రమ్మేటట్టు చేయగా యుద్దరంగమంతా తానే 
అయి, తన తేరును ఆకాశమార్గంలో వేగంగా తోలికొని వచ్చి భయంకరంగా ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: అలం: అతిశయోక్తి. 


తే. మందరాచల చటుల విమర్దనమున | ఘూర్ణమానమై గాఢ సంక్షోభ మెసంగం 

దలకు జలనిధి నాం ద్రిగర్తక్షితీశు । బలము తిరుగుడువడియె సంకులముగాంగ. 178 
ప్రతిపదార్థం: మందర+అచల= మందర పర్వతం యొక్క; చటుల= తీవ్రమైన; విమర్షనమునన్‌= చిలకటం వలన; 
ఘూర్లమానము+ఐ=సుళ్ళు తిరుగునట్లయిన; గాఢ= మిక్కిలి; సంక్షోభము++ఎసంగన్‌= కల్గ్లోలమొప్పగా; తలంకు= చలించే; 
జలనిధి నాన్‌= సముద్రమో అన్నట్టు; త్రిగర్తక్షితి*ఈశుబలము= సుశర్మసేన; సంకులము+కాంగన్‌= తికమకపడి; తిరుగుడు 
పడియెన్‌= కలతపడింది. 


తాత్పర్యం: మందరపర్వతం చేత మధించబడటం వలన సుళ్ళు తిరుగుతూ అల్లకల్లోలమయిన సముద్రమా 
అన్నట్లు సుశర్మ సైన్యం తికమకచెంది కలతపడింది. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. అయ్య్యవసరంబునం దక్కిన దొరలును దలపడి యతిభీమంబుగా సంగ్రామంబు సేయం దొడంగిన. 179 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అట్టి సమయంలో; తక్కిన దొరలును= మిగిలిన సామంతులు కూడా; తలపడి= ఎదుర్కొని; 
అతిభీమంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; సం(గ్రామంబు చేయన్‌+తొడంగినన్‌= యుద్దం చేయ మొదలిడగా. 


తాత్సర్యం: ఆ సమయంలో మిగిలిన సామంతులు కూడా ఎదుర్కొని మిక్కిలి భయంకరంగా యుద్దం చేయటానికి 
మొదలుపెట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. అనుజ తనూజ మంత్రి సుభటాప్తజనంబుల పోరు చూచి నె 

మ్మనమునం బొంగి మై పెనిచి మత్యమహీరమణుండు సారథిం 

గను6గొని 'యల్ల కంటె మొన. గ్రాలుచునున్న త్రిగర్తనాథు కే 

తనమున చక్కటిన్‌ మన రథంబు వెసం జన నిమ్ము నావుడున్‌. 180 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 435 
ప్రతిపదార్థం: మత్స్యమహీరమణుండు= మత్స్యదేశ ప్రభువైన విరాటుడు; అనుజ= తమ్ముల యొక్కయు; తనూజ= కుమారుడి 
యొక్కయు; మంత్రి= మంత్రుల యొక్కయు; సుభట= సుశిక్షితులయిన సైనికులయు; ఆప్రజనంబుల= ఆత్మీయులయు; 
పోరు= యుద్దాన్ని; చూచి; నెజ+మనమునన్‌= తన నిండు మనసులో; పొంగి= ఉప్పొంగి; మైన్‌+పెనిచి= తన శరీరాన్ని పెంచి 
(ఉత్సాహపడి); సారథిన్‌+కనుంగొని= తన సారథిని చూచి; అల్లకంటె?= అదిగో చూచావా?; మొనన్‌= సేన మొదట్లో; 
క్రాలుచున్‌+ఉన్న= (ప్రకాశిస్తున్న; (త్రిగర్తనాథున్‌= సుశర్మయొక్క; కేతనమున చక్కటిన్‌= ధ్వజం ఉన్న చోటికి; మన రథంబు= 
మన తేరును; వెసన్‌= త్వరగా; చనన్‌+ఇమ్ము= పోనిమ్ము; నావుడున్‌= అనగా. 


తాత్పర్యం: విరాటుడు తన తమ్ముల, కుమారుడి, మంత్రుల, సుశిక్షితులైన సైనికుల, ఆప్పుల యుద్దాన్ని చూచి, 
క్రి లు నా రా (జ్‌ 


అంతరంగంలో ఉప్పొంగి, ఉత్సాహంతో మేను పెంచి, సారథిని చూచి, 'ఆ సేన మొదట్లో వెలుగొందుతున్న సుశర్మ 
కేతనాన్ని చూచావా? దాని దగ్గరికి మన తేరును పోనిమ్ము అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అగ్గలిక నతండు హయముల । పగ్గంబులు సడల విడిచి పటురయమున నా 
మొగ్గరము దటియ( బటిపిన మ్రగ్గెను రథపంచశతము మత్యాధిపుచేన్‌. 181 


ప్రతిపదార్థం: అత(డు= విరటుడి సారథి; అగ్గలికన్‌= ఉత్సాహంతో; హయముల పగ్గంబులు= గుర్రాల పగ్గాలు; సడలన్‌+విడిచి= 
వదులుగా విడిచి; పటురయమునన్‌= మిక్కిలి వేగంతో; ఆ మొగ్గరము= ఆ వ్యూహమును (సేనను); తజియన్‌= సమీపించేటట్టు; 
పణజపినన్‌= పరువెత్తించగా; మత్స్య+అధిపుచేన్‌= విరాటుడిచేత; రథపంచశతము= అయిదువందల రథాలు; (మ్రగ్గెను= 
కూలిపోయాయి. 


తాత్సర్యం: విరటుడి సారథి గుజ్టాల పగ్గాలను వదలి మిక్కిలి వేగంతో ఆ సైన్యాన్ని చేరేటట్టు వాటిని పరుగెత్తించగా 
విరాటుడు ఐదునూర్ల రథాలను కూల్ఫివేశాడు. 


మ. అవనీనాయకు( జూచి యేచి నలి వీరావేశ దుర్జాంతమై 
కవిసెం గుంత భుశుండి తోమర గదా ఖడ్లాది శ స్తాస్త్ర తీ 
(అ 
వ్ర విహారంబు విరోధి దుర్విషహ సంరంభంబుగా నొక్కపె 
ట్ట వడిం దద్దల మెల్ల నారదుడు వేడ్కం గుంచె సారింప(గన్‌. 182 


ప్రతిపదార్థం: అవనీనాయకున్‌+చూచి= రాజును చూచి; (విరటుడిని చూచి); తద్భలము+ఎల్లన్‌= ఆ సైన్యమంతా; ఏచి= 
విజృంభించి; నలిన్‌= మిక్కిలి; వీర+ఆవేశ= వీరోద్వేగంతో; దుర్జాంతము+ఐ= అణచటానికి ఏలుకానిదై; కుంత, భుశుండి, 
తోమర, గదా, ఖడ్గ+ఆది= ఈటెలు, తోమరాలు, గదలు, కత్తులు మొదలైన; శస్త+అ(స్త= బాణములతోను, మంత్ర సహిత 
బాణాలతోను, తీవ్రవిహారంబు= వేగంగా చేసే సంచారం; విరోధి= శత్రువులకు; దుర్విషహ= సహించటానికి శక్యంకాని; 
సంరంభంబు+కాన్‌= అట్టహాసం కాగా; నారదుండు= నారదమహర్షి. కుంచె= తన కుంచెను; వేడ్కన్‌= కుతూహలంతో; 
సారింప(గన్‌= ఆడించగా; ఒక్కపెట్టు+అ= ఒక్కుమ్మడిగా; వడిన్‌= వేగంగా; కవిసెన్‌= ఎదిరించింది. 


తాత్పర్యం: తమ రాజైన విరాటుడి ఉత్సాహాన్ని చూచి సైన్యమంతా విజృంభించి, తిరుగులేని ఉత్సాహాతిశయంతో 
కుంతాలు, భుశుండులు, తోమరాలు, గదలు, ఖడ్డాలు మొదలైన శృస్రాస్రాలతో తీవ్రవిహారం చేస్తూ శత్రువులకు 
సాధ్యంకాని అట్టహాసంతో ఎదుర్కొన్నది. ఆ సన్నివేశాన్ని చూచి కలహప్రియుడైన నారదుడు చేతితో కుంచె ఆడిస్తూ 
నాట్యంచేశాడు. 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భుశుండి=టాలను చిమ్ము చర్మమయమగు ఆయుధము. సూంరానని. 


వ. ఇవ్విధంబున విరాటుండు తానును సేనయుం జేయం గలవారును, బరవసంబు సేసి యొక్కున్ముడి 
నడరుటయుం, దెరలి మరలిన నిజసైన్యంబు దైన్యంబు గలయం గనుంగొని, కోపాటోపంబునం గెంపుగదురు 
లోచనంబులుం బెంపొలయు భుజశిఖరంబులుం గలిగి తానుం దమ్ముండును సంగడంబుగా. గోల్తలసేసి 
రథసమూహంబుతో విరాటవ్యూహంబు నెదురుకొని. 183 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; విరాటుండు= విరాటరాజు; తానును; సేనయున్‌+చేయన్‌+కలవారును= 
తానూ, సేనా, యుద్దం చేయగలవారున్నూ; బరవసంబు+చేసి= ధైర్యంచేసి (సాహసించి); ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; 
అడరుటయున్‌= విజృంభించగా; తెరలి=కలగి; మరలిన= వెనుతిరిగిన; నిజసైన్యంబు= తన సేన; దైన్యంబు= దీనత్యాన్ని; 
కలయన్‌+కనుంగొని= సమీక్షించి; కోప+ఆటోపంబునన్‌= ఎక్కువ అయిన కోపంతో; కెంపు+కదురులోచనంబులు= ఎ(ర్రనైన 
కన్నులు; పెంపు+ఒలయు= గొప్పవిఅగు; భుజశిఖరంబులున్‌+కలిగి= ఎత్తయిన భుజాలు కలిగి; సుశర్మ తానున్‌+తమ్ముండును= 
సుశర్మ తానూ తన తమ్ముడూ; సంగడంబు+కాన్‌= ఉమ్మడిగా; కోల్తల+చేసి= సన్నాహం చేసి; రథసమూహంబుతోన్‌= రథాల 
గుంపుతో; విరాట వ్యూహంబున్‌= విరాటుడు పన్నిన యుద్దవ్యూహాన్ని; ఎదురుకొని= ఎదుర్కొని. 

తాత్పర్యం: ఈ విధంగా విరటుడూ తానూ, తన సైన్యమూ, యుద్దం చేయగల యోధులూ ధైర్యంతో ఒక్కుమ్మడిగా 

విజృంభించారు. ఆ ధాటికి ఆగలేక వెనుతిరిగి పరుగెత్తే తమ సైన్యాల దీనావస్థను తెలిసికొని, కోపాతిశయంతో 

ఎరుపెక్కిన కన్నులతో, బలమైన భుజాలను కలిగి ఉన్న సుశర్మ తమ్ముడితో కలిసి ఉమ్మడిగా సన్నాహం చేసి 
రథాలతో వచ్చి విరాటుడి యుద్దవ్యూహాన్ని ఎదుర్కొని. 


క. బలవిక్రమములు మెజియంగ6 । దలపడి రథ దంతి హయ పదాతి చయంబుల్‌ 
కలను సుడివడ(గ( దామర । కొల నేనుంగు సొచ్చినట్లు గురువుగం జొచ్చెన్‌. 184 
ప్రతిపదార్థం: బలవిక్రమములు మెజయంగన్‌= బలం శౌర్యం (ప్రకాశించగా; తలపడి= ఎదుర్కొని; రథ, దంతి,హయ, పదాతి 


చయంబుల్‌= రథ గజ తురగాలూ కాల్బలాలూ; కలను= యుద్దంలో; సుడి+పడంగన్‌= సుళ్ళు తిరుగగా; తామర కొలను= 
తామరలున్న సరస్సులను; ఏనుంగు+చొచ్చినట్టు= ఏనుగు ప్రవేశించిన విధంగా; గురువుగన్‌= దర్పంతో; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్పర్యం: ఏనుగు తామరపూలున్న సరోవరంలో దర్పంతో (ప్రవేశించి దానిని కలచివేసినట్టు సుశర్మ యొక్క 
చతరంగబలం బలపరాక్రమాలు ప్రకాశించగా తలపడి యుద్దరంగాన్ని సంక్షోభపరచింది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ.  ఏలినవానిం గాంచి, మొనలెల్లను నెంతయు దర్ప మెక్కి యా 
భీల నిశాత హేతిరుచి భీకరలీల నెదిర్హి, మత్స్య భూ 
పాలక సైన్యరాజి. దలపడ్డ మహోగ్రత( బేర్జి, యా సమి 
త్మేళ వియచ్చర ప్రతతికిన్‌ వెజంగందంగం జేసి నెంతయున్‌. 185 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 437 
ప్రతిపదార్థం: ఏలినవానిన్‌+కాంచి= రాజును చూచి; మొనలు+ఎల్లను= సైన్యాలన్నీ; దర్బము+ఎక్కి= గర్వం ఎక్కువై; ఆభీల= 
భయంకరంగా; నిశాతహేతి రుచిన్‌= వాడి అయిన కత్తియొక్క కాంతితో; భీకరలీలన్‌= భయంకరంగా; ఎదిర్భ్చి= ఎదుర్కొని; 
మత్స్య భూపాలక= విరటుడి యొక్క; సైన్యరాజిన్‌= సేనాసమూహాన్ని; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; మహా+ఉ(గ్రతన్‌+పేర్చి= 
భయంకరంగా విజృంభించి; ఆ సమిత్‌+కేళి= ఆ యుద్దక్రీడ; వియత్‌+చరప్రతతికిన్‌= దేవతల సమూహానికి; ఎంతయున్‌= 
ఎంతగానో; వెజంగు= ఆశ్చర్యాన్ని; అందంగన్‌+ చేసెన్‌=పొందేట్టు చేసింది. 
తాత్సర్యం: తమ రాజును చూచి (త్రిగర్త సైన్యాలన్నీ గర్వంతో విజృంభించి వాడికత్తుల కాంతితో భయంకరంగా 
విరటుడి సేనాసమూహాన్ని ఎదిరించాయి. మహత్తర విజృంభణంతో కూడిన ఆ యుద్ద క్రీడ దేవతలు కూడా ఎంతో 
ఆశ్చర్యపడుతూ చూచేటట్లు చేసింది. 


తే. కడిమి మెజియంగ. బోరు త్రిగర్తనాథు | రథము. గనుంగొని కడంగి విరాటవిభుండు 
వరవునకు నల్గినట్టుల సరకుగొనక ।; యతుల రభసాతిరేకత నతని. దా. 186 


ప్రతిపదార్థం: కడిమి= పరాక్రమం; మెజయంగన్‌= ప్రకాశించగా; పోరు= యుద్దం చేసే; (త్రిగర్తనాధురథమున్‌= సుశర్మయొక్క 
తేరును; విరాటవిభుండు= విరాటరాజు; కనుంగొని= చూచి; కడంగి= పూనుకొని; వరవునకున్‌= సేవకుని మీద; అల్షినట్టుల= 
కోపగించినట్టు; సరకుగొనక= లెక్కచేయక; అతుల= సాటిలేని; రభస+అతిరేకతన్‌= వేగాతిశయంతో; అతనిన్‌= ఆ సుశర్మను; 
తాశెన్‌= ఎదిరించాడు. 

తాత్పర్యం: పరాక్రమంతో యుద్ధం చేస్తున్న సుశర్మ ఎక్కివస్తున్న తేరును చూచిన విరాటుడు పూనికతో సేవకుడి 
మీద అలిగిన విధంగా అతడిని లెక్కసేయక మిక్కిలి వేగంగా ముట్టడించాడు. 


విశేషం: అలం: ఉపమ. 
విరాటుడు సుశర్మమీంద. దన రథంబు తోలించి పోరుట (సం.4-31-17) 


వ. ఇట్లు దలపడి. 187 
తాత్పర్యం: ఈ విధంగా ఎదుర్కొని. 


మ. పటువేగంబగు శాతభల్లచయ సంపాతంబునన్‌ మింట మి 

క్కుటమై మంట ధగద్దగద్దగ యనం గోపంబు రూపంబులై 

చటులక్రీడ( జరించు న ట్లిరువురున్‌ శౌర్యోన్నతిం బోరి రు 

తృట దర్పోద్దతులై పరస్పర జయాకాంక్షం బ్రచండంబుగన్‌. 188 
ప్రతిపదార్థం: పటువేగంబు+అగు= మిక్కిలి వేగంతో కూడినదైన; శాత= వాడి అయిన; భల్లచయ= బల్లెముల సమూహంయొక్క; 
సంపాతంబునన్‌= పడటంవలన; మింటన్‌= ఆకాశంలో; మంట= అగ్నిజ్వాల; మిక్కుటము+ఐ= అధికమై; ధగద్దగద్దగ+అనన్‌= 
ధగధగమండుతుండగా; కోపంబు రూపంబులు+ఐ= కోపం ఆకారాలను ధరించి; చటులక్రీడన్‌= తీవ్రమైన ఆటలో; చరించునట్టు= 


తిరిగే విధంగా; ఇరువురున్‌= ఇద్దరున్నూ (విరాట సుశర్మలు); శౌర్య+ఉన్నతిన్‌= వీరాధిక్యంతో; (ప్రచండంబుగన్‌= భయంకరంగా; 
పోరిరి= యుద్దం చేశారు. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: విరాట సుశర్మలు ఒకరిపై ఒకరు మిక్కిలి వేగంగా వాడి అయిన బల్లెములను వేయగా, అవి 
ఆకాశంలో ధగధగమండుతూ ఉండగా, వారిరువురూ మూర్తీభవించిన కోపాలా అన్నట్లు తీవ్రమయిన యుద్ద క్రీడలో 
విహరిస్తూ పరా(క్రమాతిశయంతో గర్యాహంకారాలతో ఒకరిని ఒకరు జయించాలన్న కోరికతో భయంకరంగా 
పోరాడారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


క. తదవసరంబున నొక్కటం | బది యమ్ములు తొడి త్రిగర్తపతి వక్షంబున్‌ 

వదనంబు నేసి విరటుండు । మదమున( దురగములనేసె మజియు. బదింటన్‌. 189 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; విరటుండు= విరాటరాజు; ఒక్కటన్‌= ఒకమారుగా; పది+అమ్ములు= 
పదిబాణాలను; తొడి= తొడిగి; త్రిగర్తపతి వక్షంబున్‌= సుశర్మ యొక్క రొమ్మునూ; వదనంబున్‌= మొగాన్నీ; ఏసి= కొట్టి; 
మదమునన్‌= పొగరుతో; మణియున్‌= ఇంకను; పదింటన్‌= పది బాణాలతో; తురగములన్‌= గుర్రాలను; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో విరటుడు ఒకేమారు పది బాణాలను తొడిగి త్రిగర్తరాజైన సుశర్మ రొమ్ముమీదా, 
మొగంమిదా ప్రయోగించాడు. అంతేకాకుండా గర్వంతో ఇంకా పదిబాణాలతో అతడి గుర్రాలను కొట్టాడు. 


క ఇంచుకయు నీడంబోవక | కాంచన పుంఖప్రకాండ కాంతి సాయ 
త్పంచాశద్దాణంబులు । నించె నతడు మత్స్య మేదినీపతి మేనన్‌. 190 
ప్రతిపదార్థం: అతండు= ఆ సుశర్మ; ఇంచుకయున్‌= కొంచెం కూడా; ఈడన్‌+పోవక= వెనుకాడకుండా; కాంచన= బంగారు; 


పుంఖప్రకాండ= తోకలుగల బాణాల సమూహంయొక్క; కాంతి= కాంతులచేత; స్పాయత్‌= (ప్రకాశిస్తున్న; పంచాశత్‌+బాణంబులు= 
ఏబదిబాణాలు; మత్స్యమేదినీపతిమీ(దన్‌= విరటుడిమీద; నించెన్‌= నింపాడు. 


తాత్సర్యం: ఆ సుశర్మ ఏమాత్రం జంకకుండా బంగారు తోకల బాణాల సమూహాలు కాంతులు విరజిమ్ముతుండగా 
విరటుడిమీద ఏబది బాణాలను ప్రయోగించాడు. 


తే. దొరలు తలపడ్డ నాహవదోహలమున | నుభయ బలములు దమకించి యోర్వలేక 

కలయబెరసి భూ రేణువు కతన రాత్రి । గాకమున్న యొండొరువుల. గానరైరి. 191 
ప్రతిపదార్థం: దొరలు= రాజులు; తలపడ్డ= ఎదుర్కొనగా; ఆహవ= యుద్దంమీది; దోహలమునన్‌= ఉత్సాహంతో; ఉభయ 
బలములున్‌= రెండు (వైపుల) సేనలు; తమకించి= త్వరపడి; ఓర్వలేక= నిగ్రహించుకొనలేక; కలయన్‌+బెరసి= కలయబడి; 


భూరేణువు కతనన్‌= నేలదుమ్ము లేవటం వలన; రాత్రి కాకమున్ను+అ= రాత్రి కాకముందే (చీకటి పడకముందే); ఒండు+ 
ఒరువులన్‌= ఒకరినొకరు; కానరు+ఐరి= గుర్తించలేకపోయారు. 


తాత్సర్యం: తమ రాజులు ఎదుర్కొనగా, సమధికోత్సాహంతో యుద్దంలో ఇరువైపు సేనలు ఆగబట్టలేక ఎదుర్కొనగా 
రేగిన మట్టి, దుమ్ము వలన రాత్రికాకముందే చీకటి పడ్డట్టయి ఒకరిని మరొకరు చూడలేకపోయారు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 439 

క. క్షతములఈ బెల్లు తొరంగు శో । ణితము రజఃపటల మడంచి నెఅపిన నరుణ 
ద్యుతి. దమము వాపు వేకువ । గతి. దతృమయం బతి ప్రకాశత నొప్పెన్‌. 192 
ప్రతిపదార్థం: క్షతములన్‌= గాయాలనుండి; పెల్లు= ఎక్కువగా; తొరంగు= కారే; శోణితము= నెత్తురు; రజపటలమున్‌= దుమ్ము 
సమూహాలను; అడ(చి= అణగించివేసి; నెజిపినన్‌= (ప్రసరింపజేసిన; అరుణద్యుతిన్‌= ఎర్రని కాంతితో; తమము= చీకటిని; 


పాపు= పోజేయు; వేకువ గతిన్‌= వేగుజామువలె; తద్‌+సమయంబు= ఆ సమయం; అతి ప్రకాశతన్‌+ఒప్పెన్‌= మిక్కిలి వెలుగుతో 
విలసిల్లింది. 
౧ 


తాత్సర్యం: సైనికుల గాయాల నుండి విస్తారంగా కారిన నెత్తురు మట్టి దుమ్మును అణచివేసి నెరపివేయగా 
కానవచ్చిన ఎగ్రని వెలుగు కల ఆ సమయం చీకటిని పోగొట్టే వేగుజామువలె మిక్కిలి వెలుగుతో ఒప్పారింది. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. దానికి( జిత్తవృత్తులు ముదంబున( బొందంగ, మేను లుబ్దంగా 

సేనలు రెండు నుద్దట విజృంభణతన్‌ వివిధా స ఘటన 

ce జ 

ధ్వానము దిక్కులం బరంగ6 దాఢి రణం బొనరించె; నత్తణిన్‌ 

భాను(డు పశ్చిమాద్రి. గనుపట్టెం దలిర్షిన మావిమో కనన్‌. 193 
ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ (ప్రకృతికి (వెలుగునకు); చిత్తవృత్తులు= మనోవ్యాపారాలు; ముదంబునన్‌+పొందంగన్‌= సంతోషం 
అనుభవించగా; మేనులు+ఉబ్బంగాన్‌= ఒడళ్ళు ఉప్పాంగగా; సేనలు రెండున్‌= ఇరువైపుల సేనలూ; ఉద్భట విజృంభణతన్‌= 
అధికమైన పూనికతో; వివిధ= అనేకములైన; అస్త్ర ఘట్టన ధ్వానము= మం(త్ర సహిత బాణాలు ఘర్షణపడటం వలన కలిగే 
చప్పుడు; దిక్కులన్‌+పరంగన్‌= దిక్కులలో వ్యాపించగా; తాంకి= ఎదుర్కొని; రణంబు+ఒనరించెన్‌= యుద్దం చేశాయి, ఆ+తటీన్‌= 
ఆ సమయంలో; భానుండు= సూర్యుడు; పశ్చిమ+అద్రిన్‌= పడమటి కొండపై; తలిర్చిన= చిగిర్భిన; మావిమోక+అనన్‌= మామిడి 
మొక్కేమో అన్నట్టుగా; కనుపట్టెన్‌= కనిపించాడు. 
తాత్సర్యం: ఆ ప్రకృతికి (వెలుగునకు) మనసులు రంజిల్లి శరీరాలు ఉప్పొంగగా ఇరువైపుల సేనలు విజృంభించి 
అనేక అస్త్రాల రాపిడివల్ల కలిగిన చప్పుళ్ళు దిక్కులు పిక్కటిల్లచేయగా ఎదురు యుద్ధాలకు పూనుకొని పరస్పరం 
ఆర్భాటంతో పోరు చేశారు. ఆ సమయంలో పడమటి కొండమీద సూర్యుడు ఒక మామిడి మొక్క చిగిర్చిందా 
అన్నట్లు కనిపించాడు. 

౧ 


విశేషం: అలం: ఉటత్రేక్ష. అస్తమిస్తున్న సూర్యుడిని కెంజాయ మామిడి మొక్కగా ఉత్రేక్షించటం కమనీయం. (సంపా.) 


క. సమరంబున భటులు కడున్‌ । శ్రమమొందిరి, తమము గవిసినంగాని సము 
ద్యమ సంరంభ ముడుగ, రిది। సమయం బని తొలంగినట్లు సవిత్భండు గ్రుంకెన్‌. 194 


ప్రతిపదార్థం: సమరంబునన్‌= యుద్దంలో; భటులు= సైనికులు; కడున్‌= మిక్కిలి; శ్రమము+జఒందిరి= అలసట చెందారు; 
తమము కవిసినన్‌+కాని= చీకటి (క్రమ్మితేకాని; సముద్యమ సంరంభము= ప్రారంభించిన యుద్ద ప్రయత్నపు ఆర్భాటాన్ని; ఉడుగరు= 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 
మానరు; ఇది సమయంబు+అని= ఇదే తగిన వేళయని; తొలంగినట్టు= తొలగిపోయినట్టుగా; సవితృ(డు= సూర్యుడు; (క్రుంకెన్‌= 


అస్తమించాడు. 


తాత్సర్యం: సైనికులు యుద్దంలో బాగా అలసిపోయారు. చీకటి పడితేకాని వీరు తమ యుద్దోత్సాహాన్ని మానరు. 
కాబట్టి ఇదే తగిన సమయం అని తొలగిపోయినట్టు సూర్యుడు అస్తమించాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. తదనంతరంబ. 195 
తాత్పర్యం: ఆ తరువాత. 


క. ముటిముణి చీళటియప్పుడు । నలిముటి భటు లుడుగ కడరి యని సేయంగా 

నెటిసి తమ మెల్లయెడంగ్రి। క్కిజిసిన మణీ పాసి నిలిచి రింతను నంతన్‌. 196 
ప్రతిపదార్థం: భటులు= సైనికులు; ముజిముటీ చీ(కటి+ అప్పుడున్‌= మసక మసక చీకటిగా ఉన్నప్పుడు కూడా; అటిముణి= 
కొద్దిగా కూడా; ఉడుగక= వెనుకాడక; అడరి= పెచ్చుపెరిగి; అనిన్‌+చేయంగాన్‌= యుద్దం చేస్తుండగా; నెణసి= కమ్ముకొన్న; 
తమము= చీకటి; ఎల్ల+ఎడన్‌= అంతటను; కక్రిక్కిజీసినన్‌= దట్టంకాగా; మజటీ= అప్పుడు; పాసి= తొలగి; ఇంతనున్‌+అంతన్‌= 
ఇక్కడా అక్కడా; నిలిచిరి= నిలిచిపోయారు. 


తాత్సర్యం: మసకచీకట్టు (క్రమ్మినవేళలోకూడా భటులు వెనుకాడకుండా యుద్దం చేశారు. క్రమంగా చిమ్మచీకట్టు 
(క్రమ్మటంతో ఇక గత్యంతరంలేక యుద్దం మాని అక్కడక్కడా (ఎక్కడివారక్కడ) నిలిచిపోయారు. 


వ. ఇట్లుభయ సైనికులు సాంద్ర సంతమసంబునం జేయునది లేక సంగ్రామంబు దక్కి తమకం బెక్క నొక్కింత 

సే పూరకున్నంత. 197 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉభయ సైనికులు= రెండు పక్షాల సైనికులు; సాం(ద్ర సంతమసంబునన్‌= దట్టమయిన 
చీకటిలో; చేయునది లేక= చేసే దేమీ లేక; సంగ్రామంబు+తక్కి= యుద్దం ఆపివేసి; తమకంబు+ఎక్కన్‌= ఉత్కంఠ ఎక్కువకాగా; 
ఒక్కింత సేపు= కొద్దిసేపు; ఊరక+ఉన్న+అంతన్‌= ఊరకుండగా. 


తాత్సర్యం: దట్టమయిన చీకటిలో ఇరువర్గాల సేనలు చేసే దేమీ లేక యుద్దం మాని కొంతసేపు ఊరకుండవలసిరాగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క, తన మనుమలు పాండుతనయు । లనిసేంతకు వేడ్మసేయు టాత్మం గని తమం 
బున వారు మెజియరని వ । చ్చిన క్రియ శశి పూర్వశైలశిఖరం బెక్కెన్‌. 198 


ప్రతిపదార్థం: తనమనుమలు= తన మనుమలు; పాండుతనయులు= పాండుకుమారులు (పాండవులు); అని+చే(తకున్‌= 
యుద్దం చేయటానికి; వేడ్క+చేయుట= ఆస పడటం; ఆత్మన్‌+కని= మనసులో (గ్రహించి; తమంబునన్‌= చీకటిలో; వారు= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 441 
పాండవులు; మెజయరు+అని= ప్రకాశించరని; వచ్చిన (క్రియన్‌= తాను వచ్చినట్టుగా; శశి= చంద్రుడు; పూర్వశైలశిఖరంబు= 
ఉదయాచల శిఖరాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు (ఉదయించాడు). 


తాత్సర్యం: తన మనుమలైన పాండవులు యుద్దం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారని మనసులో (గ్రహించి, చీకట్లో 
వారు (ప్రకాశించరని తనంతట తాను వచ్చాడా అన్నట్టు చంద్రుడు తూర్పుకొండమీద ఉదయించాడు. 


నిశేషం: అలం: ఉత్రేక్ష. పాండవులు చంద్రవంశరాజులు. చం(ద్రుడు వారి వంశ పురుషుడు కాబట్టి వారి యోగక్షేమం కోరటం 
అతడి ధర్మం. పాండవు లింకా యుద్దం చేయటం మొదలుపెట్టలేదు. కాబట్టి వారి కోర్కెను తీర్చటానికై కాంతిని (ప్రసాదించే 
ఉద్దేశంతో చంద్రుడు ఉదయించాడు. తిక్కన సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ వర్లనలను కాలసూచకాలుగా, 
కథాసూచకాలుగా నిర్వహించాడు. ఇది భావి కథా సూచకమైన వర్లనం. ఇకపై పాండవులు యుద్దంలో పాల్గొంటారని ధ్వని. 
(సంపా.) 


క. వెలుంగు గని కడంగి యిరువా€ । గులు బోరికి. జొచ్చె; మత్స్య కుంజరుండును న 


గ్గలమగు మగంటిమి సొంపున(। దలపడియె సుశర్మతోడం దదనుజు తోడన్‌. 199 


ప్రతిపదార్థం: వెలుంగు+కని= వెలుతురును (వెన్నెలను) చూచి; కడంగి= ప్రయత్నంతో; ఇరువాంగులు= రెండు ప్రక్కల సేనలు; 
పోరికిన్‌+చొచ్చెన్‌= యుద్దానికి ప్రారంభించారు; మత్స్యకుంజరు(డును= మత్స్యదేశపు రాజు (విరాటుడు); అగ్గలము+అగు= 
అతిశయించిన; మగంటిమిసొంపునన్‌= పరాక్రమ సంపదతో; సుశర్మతోడన్‌; తద్‌+అనుజు తోడన్‌= అతడి తమ్ముడితోనూ; 
తలపడియెన్‌= యుద్దానికి పూనుకొన్నాడు. 


తాత్సర్యం: వెలుగు కానరాగా ఇరువాగులవారు యుద్దానికి తలపడ్డారు. విరటుడు అతిశయించిన శౌర్యంతో 
సుశర్మనూ, అతడి తమ్ముడినీ ఎదుర్కొని యుద్దానికి తలపడ్డాడు. 


చ. తలపడి పోర వారి యరదంబు లనేకము లొక్క పెట్ట యి 

ట్టలపు రయంబునం బొదివి డాసె. గడంగి వడిం ద్రిగర్తనా 

థులు నిరుతేరు€ దద్రథముతో. గదియించి తదీయ సారథిన్‌ 

బలువిడి( గూల్లి రథ్యముల ప్రాణములుం గొని రుగ్రమూర్తులై. 200 
ప్రతిపదార్థం: తలపడి పోరన్‌= ఎదుర్కొని యుద్దం చేయగా; వారి+అరదంబులు+అనేకములు= వారి తేరులు పెక్కులు; ఒక్క 
పెట్ట= ఒక్కుమ్మడిగా; ఇట్టలము+రయంబునన్‌= మిక్కిలి వేగంగా; పొదివి= (క్రమ్ముకొని; డాసెన్‌= సమీపించాయి; కడంగి 
వడిన్‌= ప్రయత్నంతో వేగంగా; (త్రిగర్తనాథులు= (త్రిగర్తదేశపు రాజులు (సుశర్మ, అతడి తమ్ముడు); ఇరుతేరున్‌= (తమ) రెండు 
తేరులను; తద్‌+రథముతోన్‌= ఆ విరాటుడి తేరుతో; కదియించి= తాకించి (తగిలించి); తదీయ సారథిన్‌= అతడి సారథిని; 
బలువిడిన్‌+కూల్చి= శౌర్యంతో చంపి; ఉ(గ్రమూర్తులు+ఐ= భయంకరాకారులై; రథ్యముల= గుర్రాల; ప్రాణములన్‌= ప్రాణాలను; 
కొనిరి= తీసికొన్నారు. 
తాత్సర్యం: ఆ విధంగా విరాటుడు ససైన్యంగా యుద్దం చేస్తూ ఉండగా సుశర్మ, అతడి తమ్ముడూ అనేక 


రథికులతో కలిసి, ఒక్కపెట్టున వేగంగా విరాటుడిని (క్రమ్ముకొని ఎదుర్కొని ఇరుప్రక్కల తమ రథాలను అతడి 
తేరుతో తగిల్సి భయంకరంగా సారథిని హతమార్చి, గుర్రాలను చంపారు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబున విరాటుండు విరథుం డగుటయు. 201 
ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; విరాటుండు= విరాటుడు; విరథుండు+అగుటయున్‌= తేరులేనివాడుకాగా, 
తాత్సర్యం: విరాటుడు ఇట్టా తేరు లేనివాడు కాగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అతిరభసంబుమై నడరి యాతనింబట్టి, సుశర్మ పెల్ల నా 

ర్లి తన రథంబుపై నిడి, యశేష బలంబులు నల్టెసన్‌ భయ 

ద్రుతగతి( బాటణినన్‌ విజయదుందుభు లొక్కట మోయ విక్రమో 

ద్దతి విభవంబునన్‌ మది ముదం బొలయన్‌ మరలెన్‌ మహోద్దతిన్‌. 202 
ప్రతిపదార్థం: అతిరభసంబుమైన్‌= మిక్కిలి వేగంతో; అడరి= విజృంభించి; ఆతనిన్‌+పట్టి= ఆ విరటుడిని పట్టుకొని; సుశర్మ; 
పెల్చన్‌+ఆర్బి= పెద్దగా సింహనాదం చేసి; తన రథంబుపైన్‌+ఇడి= తన తేరుమీద పెట్టుకొని; అశేషబలంబులు= విస్తారమగు 
సైన్యాలు; నల్లెసన్‌= నాలుగు దిక్కులకు; భయద్రుతగతిన్‌+*పాజీనన్‌= భయం వలన కలిగిన వేగమైన గమనంతో పర్వెత్తగా; 
విజయదుందుభులు= విజాయాన్ని సూచించే నగారాలు; ఒక్కటన్‌ మోైయన్‌= ఏకధాటిగా శబ్దం చేయగా; విక్రమ+ఉద్ధతి, 
విభవంబునన్‌= శౌర్యదర్వాధిక్యంతో; మదిన్‌= మనసులో; ముదంబు+ఒలయన్‌= సంతోషమొప్పగా; మహా+ఉద్దతిన్‌= మిక్కిలి 
దూకుడుతో; మరలెన్‌= తిరిగి వెళ్ళనారంభించాడు. 


తాత్సర్యం: సుశర్మ మిక్కిలి వేగంతో విజృంభించి విరాటుడిని పట్టుకొన్నాడు. బిగ్గరగా సింహనాదం చేసి అతడిని 
తన రథం మీదికి తెచ్చి ఉంచాడు. ఆ దృశ్యం చూచి అధిక సంఖ్యలో ఉన్న బలాలన్నీ భయంతో నలుదిక్కులా 
త్వరితగతిని పరుగెత్తాయి. విజయం కలిగినందుకు గుర్తుగా దుందుభులు ఒక్కసారిగా మోసినాయి. పరా(క్రమ 
గర్వవైభవంతో మనస్సు ఉప్పొంగగా సుశర్మ విశేషదర్సంతో తిరిగి వెళ్ళనారంభించాడు. 


వ. అట్టియెడ ధర్మతనయుం డనిలనందను నవలోకించి సత్వరంబగు చిత్తంబుతో మత్య్యవిభుని వలను 
సూపుచు నిట్లనియె. 203 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మజుడు; అనిలనందనున్‌= భీముడిని; అవలోకించి= 
చూచి; నత్వరంబు+అగు చిత్తంబుతోన్‌= తొందరతో గూడిన మనసుతో; మత్స్యవిభుని వలను చూపుచున్‌= విరటుని 
దిక్కుచూపుతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరా జా సమయాన తొందరపడే మనసుతో భీమసేనుడిని చూచి విరాటుడి వైపు చూపుతూ ఇట్టా 
అన్నాడు. 
తే. “ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి; యున్నవారము గావున నుగ్ర రిపుల 

పాలువడకుండ విడిపింప బాడి యితని । నెయిదు మెయిదుము రథరయ మెసకమెసంగ. 204 


ప్రతిపదార్థం: ఇతని+ఆశ్రయమునన్‌= ఇతడి రక్షణలో; మనము+ఎల్లన్‌ (బ్రదికి+ఉన్నవారము= మనమందరం (బ్రతికి ఉన్నాము; 
కావునన్‌= అందువలన; ఉ(గరిపుల= భయంకర శత్రువుల యొక్క; పాలన్‌+పడకుండన్‌= బారిన పడకుండా; విడిపింపన్‌+పాడి= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 443 
విడిపించటం ధర్మం; రథరయం= రథవేగం; ఎసకము+ఎసంగన్‌= అతిశయించగా; ఇతనిన్‌= ఇతడిని (విరటుడిని); ఎయిదుము+ 
ఎయిదుము= తొందరగా వెంబడించుము. 


తాత్సర్యం: “ఈ విరటుడు ఆధారంగా మనమంతా (బ్రదికి ఉన్నాము. కాబట్టి భయంకరులయిన శత్రువుల 
పాలబడకుండా ఇతడిని విడిపించటం ధర్మం. నీ రథవేగం అతిశయించేటట్టు వెంబడించుము. వడివడిగా 
వెంబడించుము”. 


నిశేషం: అవసరం వచ్చేదాక ధర్మరాజు నోరు విప్పలేదు. ఇప్పుడు తమ కాశ్రయ మిచ్చిన రాజు శత్రువుల పాలబడ్డాడు. 
అతడిని రక్షించుకొనకపోతే తమ ఇంటిని తామే కూల్చుకొన్నట్లవుతుంది. రాజరక్షణే ఆత్మరక్షణ. అది అవశ్య కర్తవ్యం. కాబట్టి 

౧? oa oa టబ బు 
అంత తొందర. 'నీ రథవేగాన్ని హెచ్చించి శత్రువుల వెంటపడు' మని భీముడిని తొందరపెట్టాడు. ద్విరుక్తి ఆదుర్దాను, 
కృతజ్ఞతను, ధర్మానురక్తిని వ్యక్తం చేస్తుంది. (సంపా.) 


చ. అనవుడు మేను పెంచుచు మహాబలనందను. డప్పు డన్న కి 
ట్లను 'నిదె సాలవృక్షము; రయంబున దీన నరాతిసేన డొ 
ల్ల నడిచి, యీ సుశర్ముని బలంబు€ జలంబును మాన్ని, యవ్విరా 
టుని విడిపించెదన్‌ రణపటుత్వము వైరులు పిచ్చలింప6గన్‌. 205 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా విని; మహాబల నందను(డు= వాయుపుత్రుడైన భీముడు; మేను పెంచుచున్‌= (వీరావేశంతో) 
శరీరాన్ని పెంచుతూ; అవ్లు= ఆ సమయంలో; అన్నకున్‌+ఇట్టు+అనున్‌= అన్నతో (ధర్మజుడితో) ఈ విధంగా అంటున్నాడు; 
ఇదె= ఇదిగో, ఆ కనపడేదే; సాలవృక్షము= మద్దిచెట్టు; దీనన్‌= ఈ చెట్టుతో; రయంబునన్‌= వేగంగా; అరాతిసేనన్‌= వైరిసేనను; 
డొల్లన్‌+అడిచి= చావమోది; ఈ సుశర్ముని బలంబున్‌= ఈ సుశర్మయొక్క సైన్యాన్ని; చలంబును= మాత్సర్యాన్నీ; మాన్సి= 
పోగొట్టి; రణపటుత్వము= నా యుద్దశక్తిని; వైరులు= శత్రువులు; పిచ్చలింప(గన్‌= కొనియాడగా; ఆ+విరాటుని= ఆ విరాటుడిని; 
విడిపించెదన్‌= విడిపిస్తాను. 


తాత్సర్యం: అనగా విని భీముడు వీరావేశంతో శరీరాన్ని ఉబ్బిస్తూ అన్నతో అప్పు డిట్లా అన్నాడు; “అదుగో! ఆ 
కనపడేదే మద్దిచెట్టు (అని చూపించి చెప్పి), దానిని పెరికి వేగంగా (త్రిప్పుతూ శత్రుసేనలను చావమోది, ఆ సుశర్మ 
బలాన్ని అణగించి, నా యుద్ద పరాక్రమాన్ని విరోధులు కూడా మెచ్చుకొనేటట్టు విరాటుడిని విడిపిస్తాను. 


తే. నీవుందమ్ములు నొక్కెడ నిలిచి చూచు । చుండు డని పల్కుటయు. బుయిలోట తోడ 

గీచకారాతి( దప్పకచూచి నగుచు । నతని కిట్లని చెప్పె ధర్మాత్మజుండు. 206 
ప్రతిపదార్థం: నీవున్‌, తమ్ములున్‌= ఓ ధర్మజా! నీవూ, తమ్ములు నకుల సహదేవులూ; ఒక్క+ఎడన్‌= ఒకప్రక్క; నిలిచి 
చూచుచున్‌+ఉండు(డు= నిలిచి చూస్తూ ఉండండి; అని పల్కుటయున్‌= అనగానే; ధర్మ+ఆత్మజుండు= ధర్మరాజు; 
పుయిలోటతోడన్‌= సంశయంతో; కీచక+అరాతిన్‌= కీచకుల శత్రువైన భీముడిని; తప్పక చూచి= సూటిగా చూచి; నగుచున్‌= 
నవ్వుతూ; అతనికిన్‌= ఆ భీముడితో; ఇట్టు+అని చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవూ తమ్ముళ్ళూ ఒక (ప్రక్కగా నిలిచి చూస్తూ ఉండండి” అని భీము డనగానే 
ధర్మరాజు సందేహంతో కీచకవైరి అయిన భీముడిని సూటిగా చూచి నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు. 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భీముడి ఆవేశం చూడగానే ధర్మరాజుకు అనుమానం వేసింది అతడు అన్నంత పనీ చేస్తాడని. అందుకే భీముడిని 
చూపులతో ఆపాడు. అట్లా సూటిగా కళ్ళలోకి చూస్తే ఎంతటి మహాబలనందనుడైనా ఆగిపోవలసిందే. చూపులతో వారించి 
పెదవులతో నవ్వాడు ధర్మరాజు. ఆ నవ్వులో ఆప్యాయత, అధిక్షేపం, అనునయం, వివేకం, సౌజన్యం తొణికిసలాడాయి. 
భీముడు ఆవేశంతో అజ్ఞాతవాస నియమాన్ని మరచిపోయి మాట్లాడుతున్న పొరపాటును ధర్మరాజు సరిచేయబోతున్నాడు. 
చేదుమాట కూడా తియ్యనినవ్వులో పొదివి చెప్పగల నిపుణుడు ధర్మరాజు. (సంపా.) 


క. “తరువు వెస బెటికికొని నీ | వురవడిమైం గవిసితేని నుభయబలము న 

చ్చెరువందుచు( జూచి వృకో । దరు(డ వగుట యెజుంగకున్నె! తద్విధ మేలా? 207 
ప్రతిపదార్థం: తరువు= చెట్టును; వెసన్‌= శీఘ్రంగా; పెరికికొని= పెళ్లగించి తీసికొని; నీవు+ఉరవడిమైన్‌+కవిసితి(వ)+ఏనిన్‌= 
నీవు తొందరగా కవ్వుకొన్నట్టయితే; ఉభయబలమున్‌= రెండు వైపులనున్న సైన్యం; అచ్చెరువు+అందుచున్‌+చూచి= అబ్బురపాటుతో 
చూచి; వృకోదరు(డవు+అగుట= భీముడవగుట; ఎణు(గక+ఉన్నె?= తెలియకుంటుందా?; తద్‌+విధము+ఏలా!= అట్టి పద్దతి 
ఎందుకు? 
తాత్సర్యం: ఓ భీమసేనా! నీవు చెట్టును పెరికికొని శీఘ్రంగా కవ్వుకొంటే ఇరువాగుల సైన్యం ఆశ్చర్యంగా చూచి 
నీవు భీమసేనుడ వని గుర్తించకుండా ఉంటుందా? అందువలన ఆ పద్దతి వద్దు. 
విశేషం: మద్దిచెట్టుతో శత్రువుల పీచమణచటం భీముడి ప్రత్యేకైలి. ఎప్పుడు కోపం వచ్చినా ప్రక్కనున్న చెట్టువైపు చూడటమో, 
చూపించటమో అతడి ధోరణి. దానిని అప్పుడనుసరిస్తే భీమసేనుడని అందరూ తేలికగా గుర్తిస్తారు కాబట్టి మరొక పద్దతిని 
అనుసరించుమని ధర్మరాజు హితవు. దూరదృష్టి గల దర్శకుడు ధర్మరాజు. (సంపా.) 


: లు ( జక్రరక్షకులుగా ్యంబులైన చాప కృవాణ గదాదులగు నా నంబుల ధివధం 
వ. కవలు నీకు. జక్రరక్షకులుగా లోకసామాన్యంబులైన చాప కృపాణ గదాదులగు నాయుధ విరోధివధ 

బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము. 208 
ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; నీకున్‌= నీకు; చక్రరక్షకులు+కాన్‌= నీ తేరునకు కాపుదల వారుగా; 
లోకసామాన్యంబులు+అయిన= లోకంలో సాధారణాలయిన; చాప, కృపాణ, గదా+ఆదులు+అగు= విండ్డు, కత్తులు, గదలు 


మొదలయిన; ఆయుధంబులన్‌= ఆయుధాలతో; విరోధి= శత్రువులయొక్క; వధంబు+ఆపాదించి= చంపుటను చేసి; విరాటున్‌= 
విరాటుడిని; వేవేగన్‌= మిక్కిలి శీఘ్రంగా; విడిపింపుము= వదలింపుము. 


తాత్సర్యం: నకుల సహదేవులను నీ రథచకక్ర రక్షకులుగా చేసికొని, అందరికీ అందుబాటులో ఉండే విండ్డు, 
కత్తులు, గదలు మొదలైన సాధనాలతో విరోధి వధ చేసి త్వరగా విరాటుడిని విడిపించుము. 


చ. అను పలు కంకుశంబున క్రియం గుదియించిన నిల్ల, భూరుహం 
బున దెస వోక, మత్తగజపుంగవు చందమునన్‌ సమీరనం 
దనుండు శరీర దోలన విధా పరిశోభిత విక్రమోద్యమం 
బున విలసిల్లి యిట్టు లను భ్రూకుటి ఫాల మలంకరింప(గన్‌. 209 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 445 
ప్రతిపదార్థం: అనుపలుకు= అన్నమాట; అంకుశంబున (క్రియన్‌= (మదపుటేనుగునకు) అంకుశంవలె; కుదియించినన్‌= 
(క్రుంగదీయగా; నిల్చి= నిలిచిపోయి; సమీరనందనుండు= వాయుపుత్రుడైన భీముడు; భూరుహంబున దెస+పోక= చెట్టుదిక్కుకు 
(వైపుకు) పోకుండా; మత్తగజ పుంగవు చందమునన్‌= మదపుటేనుగు మాదిరి; శరీర దోలన విధా= శరీరాన్ని విదిలించే విధానం 
చేత; పరిశోభిత= (ప్రకాశించిన; విక్రమ+ఉద్యమంబునన్‌= పరా(క్రమ ప్రయత్నంతో; విలసిలి= ఒప్పారి; (భూకుటి= బొమముడి; 

(30) 
ఫాలము+అలంకరింప(గన్‌= నుదురును అలంకరించగా; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మజుడి మాట అంకుశపుపోటు మాదిరిగా తనను క్రుంగదీయగా ఆగి, భీమసేనుడు చెట్టు దిక్కుకు 
పోకుండా నిలిచి, మదించిన మగఏనుగువలె శరీరాన్ని విదిలించుకొని, పరాక్రమోత్సాహంతో విలసిల్లుతూ కోపంతో 
ముడివడిన కనుబొమలు నెన్నుదురు భాగానికి వన్నె తేగా ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. మదించిన మగ ఏనుగుతో భీముడిని పోల్చటం, ధర్మరాజు మాట అంకుశంగా చెప్పటం, ఏనుగు 
పోరుకు విజృంభించేముందు ఒడలు విదిల్సినట్టుగా భీముడు శరీరాన్ని కదల్చటం, చెట్టువైపు పోకుండా శ్న్వత్రువులవైపు పోవటం 
ఉపమాలంకార వైభవం. భీముడికి కోపోద్రేకం కలిగిందంటే కనుబొమలు ముడిపడతాయి. అది అతడి ముఖానికే ఒక అందం. 
(సంపా 


క. “మీ పనిచినట్ల చేసెద । నేపారిన వైరిబలము నెల్లను బాహా 
టోపమున నోర్షి మత్స్యమ । హీపతి విడిపించి తెచ్చి యిచ్చెద మీకున్‌'. 210 
ప్రతిపదార్థం: నీ పనిచిన+అట్ట చేసెదన్‌= మీ ఉత్తరువు (ప్రకారం చేస్తాను; ఏపారిన= విజృంభించిన; వైరిబలమున్‌= శత్రుసేనను; 


ఎల్లను= అంతటిని; బాహా+ఆటోపమునన్‌= భుజబలంతో; ఓర్చి= ఓడించి; మత్స్యమహీపతిన్‌= విరాటరాజును; విడిపించి; మీకున్‌= 
మీకు; తెచ్చి+ఇచ్చెదన్‌= తీసికొనివచ్చి ఇస్తాను. 


తాత్సర్యం: 'మీ ఉత్తరువు మేరకు చేస్తాను. విజృంభించిన వైరిసేనను నా భుజబలంతో ఓడిస్తాను. విరాటుడిని 
విడిపించి తెచ్చి మీకు అప్పగిస్తాను”. 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు సంతసిల్లి తమయంతపట్టునుం గూడుకొని. 211 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి కుమారులలో పెద్దవాడగు ధర్మరాజు; సంతసిల్లి= సంతోషపడి; 
తమ+అంత పట్టునున్‌+కూడుకొని= తమవారినందరినీ కలుపుకొని. 


తాత్సర్యం: ఆ మాటలు విని ధర్మరాజు సంతోషించి తమవారినందరిని కలుపుకొని. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


నిశేషం: చిత్ర మేమంటే- విరాటుడు ఓడిపోగా అతడి తమ్ముళ్ళూ, కొడుకూ, బంధువులూ (ప్రభువును రక్షించుకొనే బాధ్యతను 
స్వీకరించలేదు. ధర్మరాజు స్వయంగా తీసికొన్నాడు. ఇది ఎవరూ కోరింది కాదు. రాజును విడిపించే బాధ్యత భీముడిమీద పెట్టి 
తాను ముందుగా రథ మెక్కి, తన తమ్ములనూ, సేనలనూ తన వెంట కూర్చుకొని ముందుకు సాగాడు ధర్మరాజు. 
శ్రేయోభిలాషిగా చైతన్యవంతుడైన ధర్మరాజు ఆ సేనలో రాజు తరువాత రాజంతటివాడుగానూ, రాజును విముక్తి చేయగల 
ఆపద్భాంధవుడుగానూ తన పాత్రను ఉదాత్తంగా నిర్వహించాడు. (సంపా.) 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 
పాండవులు సుశర్మ నోడించి విరాటుని విడిపించుట (సం. 4-32-26) 


తే. తాను మున్నుగ శాత్రవసేనమీ(ద | రథము లొక్కటం బఅపిరి పృథివి యద్రువ; 

నుటిక యేచి త్రిగర్తులు నుద్దతముగ(। జెలంగి మార్మొని పొదివి సంకులముగాంగ. 212 
ప్రతిపదార్థం: మున్నుగన్‌= ముందుగా; తాను= తాను (ధర్మరాజు) ఉండి; శాత్రవసేనమీ6దన్‌= విరోధి సైన్యం మీదకు; పృథివి= 
భూమి; అద్రువన్‌= అదరగా; రథములు= తేరులు; ఒక్కటన్‌+ పజపిరి= ఒక్కసారిగా (మూకుమ్మడిగా) నడిపించారు; ఏచి= 
విజృంభించి; త్రిగర్తులు= (త్రిగర్త దేశీయులు; ఉణక= జంకకుండా; ఉద్దతముగన్‌= గర్వంతో; చెలంగి= పెచ్చుపెరిగి; మార్కొని= 
ఎదుర్కొని; సంకులము+ కాంగన్‌= దొమ్మిపోరు అయ్యేటట్టు; పొదివి= (క్రమ్ముకొని; 
తాత్సర్యం: ధర్మరాజు తాను ముందుండి రథాలన్నీ ఒక్కసారిగా శత్రుసేనలమీద భూమి కంపించేటట్టు దాడి 
చేశాడు. త్రిగర్త దేశీయులు కూడా గర్వంతో విజృంభించి ఎదురుతిరిగి ధర్మరాజు సైన్యాన్ని చుట్టుముట్టి దొమ్మియుద్దం 
సాగించారు. 


క  ఏయుచు( బొడుచుచు వ్రేయుచు । డాయుచు నుద్వృత్తిం దబుముటయు( బొడిసేసెన్‌ 

వాయుసుతుండు రథముల నిరు । వేయిటి రథి రథ్య సూత వితథంబులుగన్‌. 213 
ప్రతిపదార్థం: ఏయుచున్‌= బాణాలు వేస్తూ; పొడుచుచున్‌= శూలాలతో పొడుస్తూ; వ్రేయుచున్‌= కత్తులతో, గదలతో కొట్టుతూ; 
డాయుచున్‌= దగ్గరకు చేరుతూ; ఉద్యుత్తిన్‌+తణుముటయున్‌= గర్వాతిశయంతో తరుముతూ ఉండగా; వాయుసుతు(డు= 


భీముడు; రథి= రథంలో ఉన్న వీరులు; రథ్య= గుర్రాలు; సూత= సారథులు; వితథంబులుగన్‌= వ్యర్ణములయేేటట్టు; 
రథములన్‌+ఇరువేయిటిన్‌= రెండు వేల రథాలను; పొడి+చేసెన్‌= నుగ్గు నుగ్గు చేశాడు. 


తాత్సర్యం: త్రిగర్త రథికులు బాణాలు ప్రయోగిస్తూ శూలాలతో పొడుస్తూ, కత్తులతో నరుకుతూ, గదలతో బాదుతూ 
ధర్మరాజాదులను సమీపిస్తూ మదాతిశయంతో సేనలను తరుముతూ వస్తున్నారు. భీముడు ఆ శత్రువీరులలోని రథికులూ, 
గుర్రాలూ, సారథులూ నేలకూలేటట్లు రెండు వేల రథాలను నుగ్గు నుగ్గు చేశాడు. 


విశేషం: మద్దిచెట్టును మాని రథంమీద సాగివచ్చిన భీముడు రథికుడుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి చూపాడు. (సంపా.) 


తే. ఏడునూటు రథంబులనేపు మాపె। నకులు( డప్పుడు మున్నూటి నామ మడంచె 
నతని యనుజుండు; గుంతీసుతాగ్రజుండు । రథిక ముఖ్యుల వేవురం బృధివి( గూర్చె, 214 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నకులు(డు= నకులుడు; ఏడునూజురథంబులన్‌= ఏడువందల తేరులను; ఏపుమాపెన్‌= 


ధ్వంసం చేశాడు; అతని+అనుజుండు= అతడి తమ్ముడు సహదేవుడు; మూండు+నూటిన్‌= మూడు వందల రథాలను; 
నామము+అడటెన్‌= పేరు లేకుండా చేశాడు; కుంతీసుత+అ(గ్రజుండు= కుంతికుమారులలో పెద్దవాడయిన ధర్మరాజు; 


రథికముఖ్యులన్‌= రథికులలో ముఖ్యులను; వేవురన్‌= వేయిమందిని; పృథివిన్‌+కూల్చెన్‌= నేలకూల్చాడు. (అనగా చంపెను). 


తాత్సర్యం: అప్పుడు నకులుడు ఏడునూర్ల తేరులను నాశనం చేశాడు. అతడి తమ్ముడైన సహదేవుడు మూడు 
వందల రథాలను ధ్వంసం చేశాడు. ధర్మరాజు రథిక (శ్రేష్టులను వేయిమందిని చంపాడు. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 447 
విశేషం: తమ్ములు రథాలను విరుగకొట్టుతుంటే ధర్మరాజు రథికులను చంపుతున్నా డనటం విశేషం. తాత్సర్యంలో రెండూ 


ఒకటే. భీముడు రెండువేల రథాలను, ధర్మరాజు ఒకవేయి రథాలను, నకులుడు ఏడువందల రథాలనూ, సహదేవుడు 
మూడువందల రథాలనూ ధ్వంసం చేశారు. ఆ రథసంఖ్యలు వారి బలాల కొలమానాలు. (సంపా.) 


వ. అతండు మథటియును. 215 


తాత్పర్యం: ఆ ధర్మరాజు అంతటితో ఆగక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. తటిమి సుశర్మం గిట్టి యతి దారుణ భంగి రణంబు సేయ, వాం 
డుటిక నిశాత సాయకము లొక్కమొగిం బది మేనియందుం గ్రి 
క్కితియ(గ( జేసి నాలుగిట నేసె( దురంగములన్‌; యుధిష్టిరుం 
డటిముటి( జంపె సారథి. దదశ్వములన్‌ వరబాణపాణియై. 216 


ప్రతిపదార్థం: తజిమి= తరుముకొనిపోయి; సుశర్మన్‌= సుశర్మను; కిట్టి= సమీపించి; అతి దారుణభంగిన్‌= మిక్కిలి భయంకరమైన 
రీతిలో; రణంబు+చేయన్‌= యుద్దం చేయగా; వాండు= సుశర్మ; ఉజక= జంకక; నిశాత సాయకములు= వాడి అయిన బాణాలు; 
ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; పది= పదింటిని; మేని+అందున్‌= (ధర్మరాజు యొక్క) శరీరంలో; క్రిక్కిజియంగన్‌+*చేసి= దట్టంగా 
(గ్రుచ్చుకొనేటట్టు నాటి; నాలుగిటన్‌= నాలుగు బాణాలతో; తురంగములన్‌= తేరి గుర్రాలను; ఏసెన్‌= కొట్టాడు; యుధిష్టిరుండు= 
ధర్మరాజు; అజీముజిన్‌= వెంటనే; వరబాణపాణి+ఐ= (శ్రేష్టమైన బాణాలు చేతియందు కలవాడై; సారథిన్‌= సుశర్మ రథసారథిని; 
తద్‌+అశ్వములన్‌= అతడి తేరి గుర్రాలను; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ధర్మరాజు సుశర్మను వెంటాడి తరిమి, ఎదుర్కొని భయంకర పద్దతిలో యుద్దం చేస్తూ ఉండగా, 
సుశర్మ వెనుకాడక పది వాడి బాణాలను ఒక్కసారిగా ఒక్కచోటే (క్రిక్కిరిసి (గ్రుచ్చుకొనేటట్టు ధర్మరాజు యొక్క 


శరీరంలో నాటాడు. నాలుగు బాణాలతో అతడి తేరి గుర్రాలను కొట్టాడు. ధర్మరాజు ఊరుకోక వెంటనే బలమైన 
బాణాలను సంధించి సుశర్మ రథసారథినీ, గుర్రాలనూ చంపాడు. 


వ. అయ్యవసరంబున మత్స్య మహీనాథుండు జనితోత్సాహుండై. 217 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; మత్స్య మహీనాథుండు= మత్స్యదే శరాజయిన విరాటుడు; 
జనిత+ఉత్సాహుండు+ఐ= పుట్టిన ఉత్సాహం కలవాడై. 


తాత్సర్యం: ఆ సమయంలో విరాటుడు లేని ఉత్సాహం తెచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ఆ సుశర్మ తేరియందున్న ఘనగదా । దండ మెత్తికొని యుదగ్రనృత్తి 
జరఠదేహు డయ్యు. దరుణ వయస్మున । ట్లవని కుటికి పోయి యతని వ్రేసె. 218 
ప్రతిపదార్థం: ఆ సుశర్మ= ఆ సుశర్మయొక్క; తేరి+అందున్‌+ఉన్న= తేరులోఉన్నట్టి; ఘన= పెద్దదయిన; గదాదండము+ఎత్తికొని= 


దండం వంటి పెద్ద గదను తీసికొని; ఉదగ్రవృత్తిన్‌= గర్వంతో; జరఠదేహు(డు+అయ్యున్‌= ముసలివాడైనా; తరుణవయస్కునట్టు= 
పడుచు వయస్సుగల వాడివలె; అవనికిన్‌+ఉటికి= భూమిమీదకు దూకి; పోయి= వెళ్ళి; అతనిన్‌+ద్రేసెన్‌= సుశర్మను కొట్టాడు. 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సుశర్మ యొక్క రథంలో ఉన్న ఒక గదాదండాన్ని తీసికొని, ముసలివాడైనా యువకుడివలె 
ముందుకు నిర్భయంగా నేలమీదికి దూకి, సుశర్మను సమీపించి అతడిని ఆ గదతో మోదాడు. 


క అట్టి సమయమున గరువలి । పట్టి త్రిగర్తేశు రథముపై కుటికి వెసం 
బట్టికొని, యతని( బెడగే  ల్లట్టి పెలుచ నార్జె( దద్భలము పెల్లగిలన్‌. 219 


ప్రతిపదార్థం: అట్టిసమయమునన్‌= ఆ సమయంలో; కరువలిపట్టి= వాయుసూనుడయిన భీముడు; (త్రిగర్త+ఈశు 
రథముపైకిన్‌+ఉటికి= సుశర్మయొక్క తేరి మీదకు దూకి; వెసన్‌+పట్టికొని= శీఘ్రంగా పట్టుకొని; అతనిన్‌+పెడకేల్‌+కట్టి= అతడి 
చేతులు విరిచి వెనుకకు కట్టి; తద్‌+బలము= ఆ సుశర్మసేనలు; పెల్లగిలన్‌= (త్రుళ్ళిపడగా; పెలుచన్‌= పెద్దగా; ఆర్బెన్‌= అరచాడు. 


తాత్సర్యం: అప్పుడు భీముడు సుశర్మతేరిమీదకు దూకి, శీఘ్రంగా పట్టుకొని, అతడి చేతులు వెనుకకు విరిచి కట్టి 


పెద్దగా సింహనాదం చేశాడు. అందు కా సుశర్మ సేనలు (త్రుళ్ళిపడ్డాయి. 
యు య్‌ 


వ. ఇట్లు సుశర్మంబరాజితుం జేసినం జక్రరక్షకుందైన శోణాశ్వుండు మొదలుగా నాప్త భృత్య వర్గంబు, ననుజుందైన 
సుశర్మ లోనైన బంధు జనంబులు నాదిగా6 గల పరివారంబు పలాయన పరాయణం బగుటయు, వెనుకొని 
యెయిది గోధనవర్గంబు మరల్చి, కరి తురగ రథంబులం దలమీణి పొదివి తెచ్చి, యన్నపాలికి వచ్చి తాను 
మున్ను త్రిగర్తేశు రథంబు కడ నిలువ నియోగించియున్న తమ్ములం గూర్షుకొని, తమ యంతవట్టును 
నొక్కట విరాటునకుం బొడసూపిన. 220 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సుశర్మన్‌= సుశర్మను; పరాజితున్‌+చేసినన్‌= ఓడించగా; చక్రరక్షకముండు+అయిన శోణాశ్వుండు= 
అతడి చక్రరక్షకుడైన శోణాశ్వుడనేవాడు; మొదలుగాన్‌= మొదలుకొని; ఆప్రభృత్యవర్గంబు= ఆప్తులయిన సేవకుల సముదాయం; 
అనుజుండు+ఐన= తమ్ముడైన; సుశర్మలోనైన బంధుజనంబులున్‌= సుశర్మ మొదలగు బంధువులు; ఆదిగాన్‌+కల పరివారంబు= 
మొదలయిన సేవక బృందం; పలాయన పరాయణంబు+అగుటయున్‌= పరిగెత్తిపోవటంలో ఆసక్తికలది కాగా; వెనుకొని= వెన్నంటి 
తటీమి; ఎయిది= అందుకొని; గోధనవర్గంబు= పశుసంపద సముదాయాన్ని; మరల్చి= త్రిప్పి; కరి, తురగ, రథంబులన్‌+*తలమీటీ= 
ఏనుగులనూ, గుర్రాలనూ, తేరులనూ దాటి ముందుకు వచ్చి; పొదివి తెచ్చి= చుట్టుముట్టి తీసికొని వచ్చి; అన్న పాలికిన్‌ వచ్చి= 
ధర్మజుడి ఒద్దకు వచ్చి; తాను మున్ను= ఇదివరకు తాను; త్రిగర్తేశురథంబుకడన్‌= సుశర్మ తేరు దగ్గర; నిలువన్‌+నియోగించి 
ఉన్న= ఉండండని ఉత్తర్వు చేసి ఉన్న; తమ్ములన్‌+కూర్చుకొని= తమ్ములను కలుపుకొని; తమ +అంత+పట్టును= తమవారందరూ; 
ఒక్కటన్‌= ఒకచోట ఒక్కటిగా నిలిచి; విరాటునకున్‌+పొడచూపినన్‌= విరటునకు కనిపించగా. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడు సుశర్మను ఓడించగా, అతడి చక్రరక్షకుడయిన శోణాశ్వుడూ మొదలైన ఆప్త 
సేవకులూ, తోబుట్టువయిన సుశర్మ మొదలైన బంధువులూ పలాయనం చిత్తగించగా వారిన వెన్నంటి తరిమి 
పట్టుకొని వచ్చి, పశుసంపదను మరల్చి చతురంగబలాలను అతిక్రమించి ముందుకు పోయి వాటిని చుట్టుముట్టి 
తీసికొని తమ అన్న వద్దకు వచ్చి, తా నిదివరలో (త్రిగర్తేశుడి తేరివద్ద ఉండండని నియోగించిన తమ్ములను వెంట 
తీసికొని వచ్చి ఒక్కటిగా గుమికూడి విరాటుడికి కనపడ్డాడు. 


క ఆదరము సంభ్రమంబును । మోదంబును దన మనమున ముప్పిరిగొన నా 
భూదయితుండు వివిధప్రియ । వాదంబుల గారవించె వారల నెల్లన్‌. 221 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 449 
ప్రతిపదార్థం: ఆ, భూ, దయితుండు= ఆ రాజు విరాటుడు; తన మనమునన్‌= తన హృదయంలో; ఆదరము= గౌరవం; 
సం(భ్రమంబును= తొట్రుపాటూ; మోదంబును= సంతోషమూ; ముప్పిరిగొనన్‌= ముప్పేటగా ముంచుకొనిరాగా; వివిధ ప్రియ 
వాదంబులన్‌= పలురకాల ప్రియ సంభాషణలతో (మేలి మాటలతో); వారలన్‌+ఎల్లన్‌= వారందరిని; గౌరవించెన్‌= ఆదరించాడు. 


తాత్పర్యం: గౌరవం, తొట్రుపాటూ, సంతోషం తన మనసులో ముప్పేటగా పెనవేసికొని పైకి పొంగగా విరటుడు 
అనేకవిధాల (పీతిగొల్సే మాటలతో వారి నందరిని ఆదరించాడు. 


వ. ఇట్లు సంభావించి పాండవాగ్రజు నవలోకించి. 222 


ప్రతిపదార్థం: ఇట్టు సంభావించి= ఈ విధంగా గౌరవించి; పాండవ+అ(గ్రజున్‌+అవలోకించి= పాండుకుమారులలో పెద్దవాడైన 
ధర్మరాజును చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా గౌరవించి, విరాటుడు ధర్మరాజును చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కు “మానము. బ్రాణము. గాచితి । దీనికి సరిగాగ నీ మదికి. బ్రియ మెసంగం 
గా నాకుంజేయనయ్యెడు । దాని నెటు(గగాన మత్పదము గైకొనవే! 223 


ప్రతిపదార్థం: మానమున్‌= అభిమానాన్ని; ప్రాణమున్‌= ప్రాణాన్నీ; కాచితి(వి) కాపాడావు; దీనికిన్‌+సరికా(గన్‌= దీనికి సరిపోయేటట్టు 
(దీటుగా); నీ మదికిన్‌= నీ మనస్సుకు; ప్రియము+ఎసంగన్‌= ప్రీతి కలిగేటట్టు; నాకున్‌+చేయన్‌+అయ్యెడుదానిన్‌= నేనుచేయదగిన 
దానిని; ఎజు౮గన్‌= తెలిసికొనలేకపోతున్నాను; కానన్‌= కావున; మత్‌+పదము+కైకొనవే= నా పదవిని (రాజపదవిని) స్వీకరించుము. 


తాత్సర్యం: 'నీవు నా మాన ప్రాణాలను కాపాడావు. దానికి సరితూగేటట్టు, నీ మనస్సుకు ప్రీతి కలిగించేటట్టు ఏమి 
చేయాలో దానిని నేను నిర్ణయించుకొనలేకపోతున్నాను. కాబట్టి నా రాజపదవినే నీకు సమర్పించుకొంటాను. స్వీకరించుము. 


విశేషం: 'నాకుం జేయనయ్యెడు దాని నెటులగంగానన్‌ అనే వాక్యం కృతజ్ఞతాబద్దమైన హృదయంతో, వినయంతో మెలికలు 
తిరుగుతూ విరాటుడు పలికిన తీరును తెలుపుతున్నది. నేను నీవు చేసిన మేలుకు తగిన మేలు చేయలేను. అది నా 
ఎరుకలో లేదు” అన్నట్టు చెప్పాడు. విరాటుడు సరళ హృదయుడు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, కృతజ్ఞత పొంగివచ్చినా 
అరమరికలు లేకుండా పలుకుతాడు. మానాన్నీ, ప్రాణాన్నీ ఇచ్చినవాడు గురుతుల్యుడు, దైవతుల్యుడు. అతడికి సర్వస్వం 
సమర్పించుకొనటమే సమంజసం. విరాటుడు రాజపదవి నిస్తే అతడి స్థితి ఏమిటి? (పాండవ) దాసుడే కావాలి. కంకుడు 
ధర్మరాజని తెలియకపోయినా అతడికి సర్వస్వం దానం చేయదలచిన విరాటుడు అచ్చమైన వినయళీలి. (సంపా) 


తే. జడలు సిరియును నాకు నీయొసంగినవియ । కాన దగ సమర్పించెద6 గరుణ నీవు 
సమ్మతించి యిమ్మత్య్య దేశంబుం గావు । పంచి పనిగొని నన్నురక్షించికొనుము.' 224 


ప్రతిపదార్థం: ఒడలున్‌= శరీరమూ; సిరియును= సంపదా; నాకున్‌+ఈవు+ఒసంగినవి+అ= నాకు నీవిచ్చినవే; కాన= కనుక; 
తగన్‌= తగునట్టుగా; సమర్పించెదన్‌= ఇస్తాను; కరుణన్‌= దయతో; నీవు సమ్మతించి= నీ విష్టపడి; ఈ+మత్స్యదేశంబున్‌+ 
కావు(ము)= ఈ మత్య్ఫ్యదే శాన్ని కాపాడుము; పంచి= ఆజ్ఞాపించి; పనిగొని= సేవలందికొని; నన్ను రక్షించి కొనుము= నన్ను 
కాపాడుకొనుము. 


తాత్సర్యం: ఈ నా శరీరము, సంపదా నీ విచ్చినవే కనుక నీకే సమర్పిస్తాను. నీవు సమ్మతితో ఈ మత్స్యురాజ్యాన్ని 
స్వీకరించి, రక్షించుము. నన్ను నీ వాడిగా మన్నించి ఆజ్ఞాపించి కాపాడుము”. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇది శరణాగతివంటి మాట. (సంపా.) 


వ. అనిన విని యజాతశత్రుం డతని కిట్లనియె. 225 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు ఆ విరాటుడితో ఇట్టా అన్నాడు. 


చ.  'మనుజవరేణ్య! నావలని మన్నన యట్టిదకాదె; శత్రు మ 

ర్హన మొనరించి మత్స్య నగరంబున కుత్సవ ముల్లసిల్ల నీ 

చనుటయు నాకు. దేజమును సంపదయుం గరిమంబుంగాక, యి 

ట్లనందగునయ్య? యే నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?' 226 
ప్రతిపదార్థం: మనుజవరేణ్య!= ఓ పురుష శ్రేష్టుడా, రాజా!; నావలని మన్నన= నాయందలి గౌరవం; అట్టిది+కాదె!= అట్టిదేకదా; 
శృత్రుమర్హనము+ఒనరించి= శత్రుసంహారం చేసి; మత్స్యనగరంబునకున్‌= మత్స్యభూపాలుడి రాజధానికి; ఉత్సవము+ఉల్లసిల్లన్‌= 
సంతోషం కలుగగా; నీ చనుటయు= నీవు వెళ్ళుటయే; నాకున్‌= నాకు; తేజమును= శక్తినీ సంపదయున్‌= ఐశ్వర్యం; 


గరిమంబున్‌+కాక= గొప్పదనంగానీ; ఇట్టు+అనన్‌+తగునఅయ్య!= ఈ విధంగా అనవచ్చునా?; ఏన్‌+ఇచటన్‌+ఐనది+ఏటిది?= 
నేను ఇక్కడ చేసింది ఏముంది?; ఇంత+ఏటికిన్‌?= ఇంత ఎందుకు? 


తాత్సర్యం: 'ఓ విరాటరాజా! నామీద మీకున్న గౌరవం అటువంటిది సుమా! శత్రుసంహారం చేసి విజయోత్సాహంతో 
మత్స్యుదేశ రాజధానికి నీవు తిరిగి పోవటంకంటే వేరే తేజస్సూ, సంపదా, గొప్పదనం మరేమి ఉంటుంది? నీవు ఇట్టా 
అనవచ్చునా? నే నిక్కడ నీకు చేసింది ఏమున్నది? ఇంత చిన్నపనికి ఇంతగా నీవు చెప్పవలెనా?” 


విశేషం: 'ఏ నిచట నైనది యేటిది? యింత యేటికిన్‌?” అనే (గ్రాంథిక భాషలోని వాక్యాలు వ్యావహారికతను ముద్రించుకొన్నవి. 
తిక్కన వాక్యాలలో ఇట్టివి కోకొల్లలు. (సంపా 


క. అను పలుకులకును విస్మయ । మును సంతోషమును జిత్తమున( బెనంగొన నా 

జనపతి ధర్మతనూభవు(। గను6గొని యిట్లనియె మటియు గౌరవ మెసంగన్‌. 227 
ప్రతిపదార్థం: అను పలుకులకును= ధర్మరా జనే మాటలకు; విస్మయమును= ఆశ్చర్యాన్నీ; సంతోషమును= ఆనందాన్నీ; 
చిత్తమునన్‌+పెనంగొనన్‌= మనసులో పెనవేసికొనగా; ఆ జనపతి= ఆ రాజు (విరాటుడు); ధర్మతనూభవున్‌+కనుంగొని= ధర్మరాజును 
చూచి; గౌరవము+ఎస(గన్‌= గౌరవం అతిశయించగా; మణియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మజుడి మాటలకు ఆశ్చర్యం. సంతోషం పెనగొనగా విరాటరాజు ధర్మరాజును చూచి గౌరవంతో 
మరల ఈ విధంగా అన్నాడు. 


క  “ఉపకారమొ, బంటుతనమొ । కృపయో, పెంపో. సమగ్ర కీర్తి ప్రియమో, 
రిపుదుస్సహమగు నీ రణ । నిపుణతకుం గారణంబు నెయ్యమొ, యెజుంగన్‌. 228 
ప్రతిపదార్థం: రిపు= వైరులకు; దుస్సహము+అగు= భరించరానిదైన; నీ నిపుణతకున్‌= నీ నేర్పరితనానికి; కారణంబు= కారణం; 


ఉపకారమొ?= సాయమో?; బంటుతనమొ= వీరత్వమో?; కృపయో?= దయయో?; పెంపో?= గొప్పదనమో?; సమ(గ్రకీర్తి 
ప్రియమో?=నిండయిన కీర్తిమీది ప్రీతియో?; నెయ్యెమొ?= స్నేహమో?; ఎణు(గన్‌= ఏదో తెలిసికొనలేకున్నాను. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 451 
తాత్పర్యం: శత్రువులకు అసాధ్యమైన న్రీ నైపుణ్యాన్ని ఇప్పుడు ప్రదర్శించటానికి కారణం ఏమై ఉంటుందా? అని 
ఆలోచిస్తున్నాను. నాకు ఉపకారం చేయాలనే ఉదారభావమా? వీరాన్ని ప్రదర్శించుకొందామనే పౌరుషభావమా? 
దయను చూపిద్దామనే మెత్తని హృదయమా? లేక అది నీ సహజమైన గొప్పతనమేనా? లేదా మనిద్దరి నడుమ ఉన్న 
స్నేహమా? వీటిల్లో కారణ మేదై ఉంటుందో తెలిసికొనలేకపోతున్నాను. 


విశేషం: విరాటుడి వితర్కం సహజంగా ఉన్నది. కాని, ధర్మరాజు ఇతమిత్డమని చెప్పలేని అజ్ఞాతవాస నియమం గూఢంగా 
పరితల హృదయాలలో స్ఫురించి తృప్తిని కలిగిస్తుంది. కథలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. (సంపా.) 


ఉ. మంటయు. బోని శాత్రవసమాజము నించుక యేని శంకలే 
కంటంగందాతి, వెండి తెగటార్డె మహాద్దుతశక్తిశాలి యీ 
వంటలవాని చేసిన యవార్య పరాక్రమ మొండుచోటులం 
గంటిమె? వింటిమే? యిత(డ కాండె వెసన్‌ గెలిపించె న న్ననిన్‌. 229 


ప్రతిపదార్థం: మంటయున్‌+పోని= మంటవంటి; శాత్రవ సమాజమున్‌= వైరిసమూహాన్ని; ఇంచుక ఏని శంకలేక= ఒకింతకూడా 
జంకు లేకుండా; అంట6గన్‌తాంకి= ముట్టడివేసి; వెండి= మజియు; తెగటార్చెన్‌= చంపివేశాడు; మహా+అద్భుత శక్తిశాలి= మిక్కిలి 
ఆశ్చర్యం కలిగించే బలశాలి; ఈ వంటలవాని చేసిన= ఈ వంట వాడు చేసిన; అవార్య పరా(క్రమము= అడ్డుకొనరాని పరాక్రమం; 
ఒండుచోటులన్‌+కంటిమో?= వేజొకచోట చూచామా?; వింటిమే?= విన్నామా?; ఇత(డు+అ కాడె= ఇతడేకదా; వెసన్‌= త్వరగా; 
అనిన్‌= యుద్దంలో; గెలిపించెన్‌= (నన్ను) గెలిపించాడు. 


తాత్సర్యం: మంటను తలపించే శత్రుసమూవాన్ని ఏమాత్రం జంకులేకుండా వెంటనంటి నాశనం చేశాడు. మహాశ్ళర్యాన్ని 
కలిగించే ఈ వంటవాడి అవార్యమయిన పరాక్రమాన్ని మరెక్కడా చూచి, విని ఎరుగం. యుద్దంలో ఇతడే కదా 
నన్ను ఇంత త్వరగా 'గెలిపించగలిగాడు. 


విశేషం: అలం: ఉపమ. శత్రువులను మంటలతో పోల్చటం వలలుడి పట్ల సార్ధకం. వంటలవాడు మంటలను నియంత్రించగలడు. 
మూలంలోకంటె భీమప్రశంస తిక్కన రచనలో విశిష్టం. భీమనాయక మీ ఘట్టం అనిపించేటట్లు ఉన్నాయి ఈ మాటలు. 
(సంపా.) 
క. కంధరములు దెగి తలలు వ । సుంధర నతిపక్వ తాల సుభగఫలాళీ 

బంధురత రాలు దామ । గ్రంధి పగజమీంద. గినిసి కవిసిన యెడలన్‌. 230 
ప్రతిపదార్థం: దామ(గ్రంథి= దామ(గ్రంథి పేర మెలగుతున్న నకులుడు; పగజమీ(దన్‌= శత్రువులమీద; కినిసి= కోపించి; 
కవిసిన+ఎడలన్‌= యుద్దానికి పూనుకొన్నప్పుడు; కంధరములు= శత్రువుల కంఠాలు; తెగి= (అతడి ఆయుధం వలన) తెగి; 
తలలు= వారి తలలు; అతిపక్వ= బాగాపండిన; తాలసుభగఫల+ఆళీ= అందమైన తాటిపండ్ల సమూహాల; బంధురతన్‌= సాంద్రతతో; 


వసుంధరన్‌= నేలపై; రాలున్‌= రాలుతాయి. 


తాత్సర్యం: దామగగ్రంథి కోపించి శత్రువులమీద దాడిచేస్తే, వారి కంఠాలు తెగి తలలు అందంగా పండిన 
తాటిపండ్ల వరుసల వలె విరివిగా నేలమీద రాలుతాయి. 


విశేషం: అలం: ఉపమ. తలలను తాటికాయలతో పోల్చటం కవిసమయం. జాతీయం. (సంపా.) 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 
క ఎక్కడ జూచిన దానై | యక్కజమగు కడిమికలిమి నరిసేన( గరం 
బుక్కటి( దంత్రీపాలుం । డొక్కండ పొలియించె నీ రగోత్సాహమునన్‌. 231 


ప్రతిపదార్థం: తంత్రీపాలుండు= తంత్రీపాలుడనే పేరనున్న సహదేవుడు; ఈ రణ+ఉత్సాహమునన్‌= ఈ యుద్ద ప్రయత్నంలో; 
ఎక్కడన్‌+చూచినన్‌= ఎటుచూచినప్పటికిని; తాను+ఐ= తానుగా; అక్కజము+అగు కడిమి కలిమిన్‌= ఆశ్చర్యకమైన పరాక్రమమనే 
ఐశ్చర్యంతో (శక్తి సంపదతో); అరిసేనన్‌= వైరిసేనను; కరంబు+ఉక్కు+అజన్‌= మిక్కిలి పొగరు అణగేటట్టు; ఒక్కండు+అ= 
ఒకడే; పొలియించెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: యుద్దోత్సాహంతో తం|(త్రీపాలు డొక్కడే ఎటుచూచినా తానుగా కనబడి ఆశ్చర్యం కలించేటటు 
ఠా Fo ae! 
శత్రుసేనలను ఈ యుద్దంలో సంహరించాడు. 


క ఈ నలువురు తక్కంగ మన । సేనల నొక్కరునినైనం జేడ్పదని భటుం 
గానం జెలి కెడరైనం । బూని తగులు నతందడచూవె పురుషుం డెందున్‌. 232 


ప్రతిపదార్థం: ఈ నలువురు తక్కంగన్‌= ఈ నల్లురు తప్ప; మన సేనలన్‌= మన సేనలలో; ఒక్కరున్‌+ఐనన్‌= ఒక్కడనైనను; 
చేడ్పడని= దెబ్బలు తినని (గాయాలులేని); భటున్‌+కానము= సైనికుడిని చూడము; చెలికిన్‌= మి(త్రుడికి; ఎడరు+ఐనన్‌= 
ఆపదకలిగితే; పూని= పూనుకొని; తగులు+అతండు+అ= ఆదుకొనేవాడే; ఎందున్‌= ఎక్కడైనా; పురుషుండు= మగవాడు, 
మానవుడు; చూవె= సుమా! 


తాత్సర్యం: ఈ నలుగురు తప్ప మన సేనలలో ఒక్కరైనా గాయం తగలని భటుడిని మనం చూడం. మిత్రుడికి 
ఆపద కలిగినప్పుడు తనంతట తాను పూనుకొని అతడిని ఆదుకొనేవాడే నిజమైన మానవుడు సుమా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విరాటుడికి అడగకుండానే తమంతట తామే కష్టంలో ఆదుకొన్న ధర్మజ. భీమ, నకుల, 
సహదేవులే ఇక్కడ ఉత్తమ పురుషులు. (సంపా.) 


ఉ. కావున మీకు దంతి హయ కాంచన రత్న విభూషణంబులున్‌, 
దేవనితంబినీజన సదృక్ష మృగాక్షులు నాదిగా(గ నా 
నావిధ వైభవంబులు మనంబుల వాంఛలకుం దగంగ నీ 
కేవిధి నీ(గువా(డ బుణ? మెయ్యది యేనియు వేండు. డిచ్చెదన్‌.” 233 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; మీకున్‌= మీకు; దంతి, హయ, కాంచన రత్న, విభూషణంబులున్‌= ఏనుగులు, గుర్రాలు, 
బంగారం, నవరత్నాలు, నగలు; దేవ నితంబినీజన= దేవతా (స్త్రీలకు, అప్పరఃకాంతలకు; సదృక్ష= తుల్యలయిన; మృగ+అక్షులున్‌= 
లేడి కన్నుల వంటి కన్నులుగల (స్త్రీలు; ఆది కాంగన్‌= మొదలుగా; నానావిధవైభవంబులు= వివిధ సౌఖ్యాలూ; మనంబుల వాంఛలకున్‌ 
తగంగన్‌= మనస్సులలోని కోరికలకు అనుగుణంగా; ఈక= ఇవ్వకుండా; బుణము= అప్పు; ఏ విధిన్‌+ఈంగు వాండన్‌= ఏ 
ప్రకారం తీర్చుకోగలను; ఏ+అది+ఏనియున్‌, వేడు(డు+ఇచ్చెదన్‌= ఏదైనా కోరుకొనండి ఇస్తాను. 


తాత్సర్యం: అందువలన మీకు ఏనుగులు, గుర్రాలు, నవరత్నాలు, ఆభరణాలు, దేవతాస్ర్రీలను పోలిన అందగత్తెలు 
మొదలైన వివిధ భోగాలను మీ మనసుల్లోని కోరికల కనుగుణంగా ఇవ్వకుండా ఏ (ప్రకారంగా మీ బుణం 
తీర్చుకొనగలను? మీ రేదైనా కోరుకొనండి ఇస్తాను”. 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 453 
క. అనవుడు. బాండుతనూభవు । “లనఘా! యి ట్లెంతయుం బ్రియంబున సంభా 
వన సేసితి; మా కిది యా। ధనము వడయుదానికంటె. దక్కువె? చెపుమా! 234 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; పాండు తనూభవులు= పాండురాజు కుమారులు (ధర్మజ, భీమ, నకుల సహదేవులు); 
అనఘా!= ఓ పుణ్యమూర్తీ!; ఇట్టు+ఎంతయున్‌+ప్రియంబునన్‌= ఈ విధంగా ఎంతో ప్రియంగా; సంభావన చేసితి(వ)= గౌరవించావు; 
మాకున్‌= మాకు; ఇది= ఈ గౌరవం; ఆ ధనము= ఆ ఐశ్వర్యం; పడయుదానికంటెన్‌= పొందేదానికన్నను; తక్కువె చెపుమా= 
తక్కువా? చెప్పుము. 


తాత్సర్యం: విరాటుడు అట్లా అనగానే పాండవులు ఇట్టా బదులు పలికారు. 'ఓ పుణ్యాత్ముడా! మమ్ములను ఈ 
రీతిగా ఎంతో ప్రీతిగా పలికి గౌరవించావు. నీవు మా కివ్వదలచుకొన్న ఆ ధనంకంటె ఇది తక్కువా? చెప్పుము. 


విశేషం: ఉపకారం ప్రతిఫలాన్ని కోరదు. పాండవులు మాటలే మూటల కంటె విలువైనవని ఉత్తమ సంస్కారాన్ని ప్రదర్శించారు. 
(సంపా.) 


ధర్మరాజు సుశర్మను సపరివారంబుగా విడిసించుట (సం.4-32-46) 


క. మ మ్మైరవుగాం దలంచి యియ్యెడ నిట్టట్టన వలవదు; పురంబున కరిగి యయ్యెడ నీ కెట్లు ప్రియం బట్లు 
మన్నింపు' మని; రందు' గంకుండు మటియు నిట్లనియె. 235 


ప్రతిపదార్థం: మమ్మున్‌+ఎరవుగాన్‌+తలంచి= మమ్ము వేరుగా భావించి; ఈ+ఎడన్‌= ఇక్కడ; ఇట్టు+అట్టు+అనవలవదు= 
ఇట్లనీ అట్లనీ అనవద్దు; పురంబునకున్‌+అరిగి= నగరానికి వెళ్ళి; ఆ+ఎడన్‌= అక్కడ; నీకున్‌+ఎట్టు ప్రియంబు= నీ కే విధంగా 
ప్రీతియో; అట్టు= ఆ (ప్రకారంగా; మన్నింపుము= గౌరవించుము; అనిరి= అన్నారు; అందున్‌= వారిలో; కంకుండు= కంకుభట్టు 
(ధర్మజుడు); మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మమ్ములను పరాయివారిగా పరిగణించి ఇక్కడ ఇది ఇట్లా, అది అట్లా అనీ బౌననీ కాదనీ పలకవద్దు. 

నలి. నలి యలు 
నగరానికి చేరిన తరువాత అక్కడ నీ కెట్లా ఇష్టమైతే అట్టా గౌరవించుము” అన్నారు. వారిలో కంకుడు ఇంకా ఈ 
విధంగా అన్నాడు. 


క “తగ నొక్కటి వేడెద నిను । జగతీశ్వర! యిచ్చు టొప్పు; సరథగజాశ్వం 

బుగ విడిచిపుచ్చు మిప్పుడ । త్రిగర్తపతి; నిదియ నాకు బ్రియ మెబ్బంగిన్‌. 236 
ప్రతిపదార్థం: జగతీ+-ఈశ్వర!= మహారాజా!; తగన్‌= సముచితంగా; నినున్‌= నిన్ను; ఒక్కటి వేండెదన్‌= ఒకటి కోరుతాను; 
సరథ గజ+అశ్వంబుగన్‌= రథాలతోను, ఏనుగులతోను, గుర్రాలతోను; ఇప్పుడు+అ= ఇపుడే; (త్రిగర్త పతిన్‌= సుశర్మను; 
విడిచిపుచ్చుము= వదిలివేయుము; ఇది+అ= ఈ పనియే;నాకున్‌, (ధర్మరాజుకు); ఏ+భంగిన్‌= ఏవిధంగా చూచినా; ప్రియము= 
ప్రీతిని (ఇష్టమును); ఇచ్చుట+ఒప్పున్‌= ఇచ్చినట్లాతుంది. 
తాత్సర్యం: 'ఓ విరాటరాజా! నేను ఒకటి సముచితంగా కోరుతున్నాను, వినుము. దానిని నెరవేర్చటం మంచిది. 
సుశర్మను చతురంగబలాలతో సహా ఇప్పుడే విడుదల చేయుము. ఇదే నాకు అన్ని విధాలా ప్రీతిని కలిగిస్తుంది. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ధర్మరాజు శాసించగల స్థానంలో ఉన్నా అర్థిస్తున్నాడు. అజ్ఞాతవాస(వ్రత ప్రభావం. అతడు వేషంలో అజ్ఞాతంగా ఉన్నా 
గుణంలో అజ్ఞాతంగా లేడు. (సంపా) 


వ. మన నగరంబునకు జంఘాలురం బంపుము; పురంబున వారలువోయి భవద్విజయ ఘోషం బాచరించి, 
శోభనధ్వజోన్నయనంబును, మంగళతూర్యనాదంబులును, బరస్పర గంధ సలిల సేచనంబులును, గీతవాద్య 
నృత్తంబులును నాదిగా6గల వివిధ శుభాచారంబులం బ్రవర్తింప నియోగింప వలయు' ననిన, విరాటుండును 
బనిచినం గాలరులు వేగునంతకు వీటికిం జని గెలుపు ప్రకటించి, పట్టణాలంకరణ ప్రముఖ నిఖిలభద్ర 
విధానంబులు చేయించి; రిట పాండవులును మత్స్య మహీవల్లభుండును సమస్త సేనాసమేతులై విభవం 
బెసంగ విలసిల్లుచు, లజ్ఞావనతాననుం డగు సుశర్మ సపరిచ్చదంబుగా విడిచి పుచ్చి, గుత్తులకొలందికి. 
గృత్తంబులయి పడియున్న పాదంబుల వలనం గెందలిరుల సెజ్జల చందంబులగు చోట్లును, దునిసి 
చిక్కునడియున్న యూరు కాండంబుల వలన మదగజంబులు సొచ్చిన కదలీ వనంబులుం బోని యెడలును, 
బ్రోవులు గొనియున్న ప్రేవుల వలన లావుగల యంచపిండు పేరా(కలి నటిముథిం బెటికిన( గుజుకులు 
గట్టిన మృణాళ నాళంబుల నొప్పు కమలాకరోద్దేశంబుల. గ్రేశిసేయు ప్రదేశంబులును, నంగుళీయకరుచు 
లడర నెలిం జా(గి పడియున్న బాహుదండంబుల వలన నురగ నివాసంబుల ననుకరించు తలంబులును, 
గీలాలజాలంబులపయిందేలుచు నవ్వినట్లున్న శిరంబులవలన వికచారవింద దీర్ణికల విడంబించు 
తావులును, నవయవ భేదంబు లడంగునట్లుగా( దుత్తునియలై పడియున్న గాత్రంబుల వలనం గృతాంత 
మహానసశాలలపగిది నొప్పునట్లును గల పొలికలను గలయం గనుంగొనుచు వెడలి, చంద్రికాసుందరం 
బగు నొక్క సైకతస్థలంబున నారాత్రి వుచ్చిరని చెప్పిన విని, 'మటునా(టి వృత్తాంతం బె ట్లయ్యెనో!' యని 
సాదరంబుగా నవలోకించిన. 237 


ప్రతిపదార్థం: మన నగరంబునకున్‌= మన ముఖ్యపట్టణానికి; జంఘాలురన్‌+పంపుము= వేగంగా నడచేవారిని పంపుము; 
వారలు+పోయి= వారువెళ్లి; పురంబునన్‌= నగరంలో; భవత్‌+విజయఘోషంబున్‌= నీ విజయవార్తను చాటింపుచేసే పనిని; ఆచరించి= 
చేసి; శోభనధ్వజ+ఉన్నయనంబును= విజయధ్యజాలను నిలువబెట్టటం; మంగళతూర్యనాదంబులును= మంగళవాద్యాలను 
(మైయించటం; పరస్పర= ఒకరినొకరు; గంధనలిల సేచనంబులును= శ్రీగంధం కలిపిన నీటిని చల్లుకొనటం; 
గీతవాద్యనృత్తంబులును= పాటలు పాడుతూ, వాద్యాలను వాయిస్తూ, నాట్యములు చేయటం; ఆదిగాన్‌+కల= మొదలయిన; 
వివిధ శుభ+ఆచారంబులన్‌= (బ్రవర్తింపన్‌+నియోగింపవలయున్‌= అనేక శుభకార్యాలను చేసేటట్లు ఉత్తరువు చేయాలి; అనన్‌= 
అనగా; విరాటుండును= విరాటుడుకూడా, పనిచినన్‌= అట్టాగే ఆజ్ఞలు జారీ చేయగా; కాలరులు= పదాతిదళాలు; వేగునంతకున్‌= 
తెల్లవారేసరికి; వీటికిన్‌+చని= నగరానికి వెళ్ళి; గెలుపు ప్రకటించి= జయవార్తను చాటి; పట్టణ+అలంకరణ |ప్రముఖ= నగరాన్ని 
సింగారించటం మొదలైన; నిథిలభ(ద్ర విధానంబులు= మంగళ కార్యాలన్నింటినీ; చేయించిరి= చేయించారు; ఇట= ఇక ఇక్కడ; 
పాండవులును= పాండవులూ; మత్స్య మహీవల్లభుండును= మత్స్యదేశపురాజయిన విరాటుడూ; సమస్త సేనా సమేతులై= 
సేనలన్నిటితో కూడి; విభవంబు+ఎస(గన్‌= సంపద అతిశయించగా; విలసిల్లుచున్‌= (ప్రకాశిస్తూ; లజ్ఞ= సిగ్గుతో; 
అవనత+అవనుండు+అగు= తలవంచిన వాడయిన; సుశర్మ= సుశర్మను; సపరిచ్చదంబుకాన్‌= సేవకులతో సహా; విడిచిపుచ్చి= 
వదలిపెట్టి; గుత్తులకొలందికిన్‌= చీలమండలం వరకు; కృత్తంబులు+ అయి= నరకబడి; పడి ఉన్న= నేలపై పడివున్న; 
పాదంబులవలనన్‌= పాదాల వలన; కెంపు+తలిరుల= ఎర్ర చిగుళ్ల; సెజ్జల చందంబులు+ అగుచోట్టును= శయ్యలతీరు వలె 
ఉన్న స్థలాలున్నూ; తునిసి= తునిగిపోయిన; చిక్కు+పడి+ఉన్న= చిందరవందరగా చిక్కుపడి ఉన్నట్టి; ఊరుకాండంబులవలనన్‌= 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 455 
తొడల సమూహాల వలన; మదగజంబులు+చొచ్చిన= మదపు టేనుగులు (ప్రవేశించిన; కదలీవనంబులున్‌+పోని+ఎడలును= 
అరటితోటలను పోలిన చోటులున్నూ; (ప్రోవులు+కొని+ఉన్న= కుప్పలు కుప్పలుగా పడి ఉన్న; (ప్రేవుల వలనన్‌= పేగులతో; 
లావుకల అంచపిండు= బలిసిన హంసల సమూహం; పేరు+ఆంకలిన్‌= మిక్కిలి ఆకలితో; అణిముటిన్‌+పెరికినన్‌= తొట్రుపాటుతో 
లాగగా; కుణుకులు+కట్టిన= కుప్పలు కుప్పలుగా పడిన; మృణాళనాళంబులన్‌= తామరతూడులతో; ఒప్పు=ఒప్పారే; 
కమలాకర+జఉద్దేశంబులన్‌= తామరకొలనులున్న చోటులను; (క్రేణిచేయు= పరిహసించే; (ప్రదేశంబులును= చోటులున్నూ; 
అంగుళీయక రుచులు+అడరన్‌= చేతి ఉంగరాల కాంతులు అతిశయించగా; నెటిన్‌+చాగిపడిఉన్న= వరుసగా సాగిలపడి ఉన్నట్టి; 
బాహుదండంబుల వలనన్‌= కర్రలవంటి చేతుల వలన; ఉరగనివాసంబులన్‌= పాముల ఉనికిపట్టుఐన పాతాళలోకాన్ని; అనుకరించు= 
అనునరించే; తలంబులును= చోటులును; కీలాల జలంబుల పయిన్‌+తేలుచున్‌= నెత్తురనెడి నీళ్లపైన తేలియాడుతూ; 
నవ్వినట్టు+ఉన్న= నవ్వినట్టుతోస్తున్న శిరంబులవలనన్‌= తలలవలన; వికచ+అరవింద= విరిసిన తామరలున్న; దీర్చికలన్‌ 
విడంబించు= దిగుడుబావులను అనుకరించే; తావులును= చోటులున్నూ; అవయవభేదంబులు+అడంగునట్టుగాన్‌= 
ఈశరీరావయవాలు ఇవి అని తేడా తెలిసికొనలేనంతగా; తునియలు+తునియలు+ఐ పడి+ఉన్న= ముక్కలు ముక్కలుగా 
పడివున్న; గాత్రంబులవలనన్‌= శరీరాలవలన; కృతాంతమహానస శాలలపగిదిన్‌= యముడి వంటసాలల వలె; ఒప్పు+అట్టును= 
అందగిస్తూ; కల= ఉన్నట్టి; పొలికలను= యుద్దభూమిని; కలయన్‌+కనుంగొనుచున్‌=అంతటా తిరిగి చూస్తూ; వెడలి= వెళ్ళి; 
చంద్రికా సుందరంబున్‌+అగు= వెన్నెల కాయటం వలన అందమయిన; ఒక్క సైకతస్థలంబునన్‌= ఒకానొక ఇసుకతిన్నెమీద; ఆ 
రాత్రి పుచ్చిరి= ఆ రాత్రి+గడిపారు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; మణునాంటి వృత్తాంతంబు+ఎట్టు+అయ్యెనో= 
మటునాటికథ ఏమైనదో; అని= అంటూ; సాదరంబుగాన్‌ అవలోకించినన్‌= ఆసక్తిగా చూడగా. 


తాత్సర్యం: మన నగరానికి వేగంగా పోగలవారిని పంపుము. వారు నగరానికి చేరి నీ విజయవార్తను చాటింపు 
చేయించాలి. విజయధ్వజాలను ఎత్తించాలి. మంగళవాద్యాలను మోయింపచేయాలి. సుగంధజలాలను (ప్రజలు 
ఒకరిపై మరొకరు చల్టుకొనేటట్టు వేడుకలు జరిపించాలి” అని కంకుడు కోరాడు. విరాటుడు దాని కంగీకరించి 
దూతలను నగరానికి పంపాడు. వారు తెల్లవారేసరికి విజయవార్తను చాటించారు. పట్టణాన్ని అలంకరించటం 
మొదలుగా గల అనేక శుభాలంకారాలు చేయించారు. 


ఇక ఇక్కడ పాండవులూ, విరాటుడూ కలిసి సేనలన్నిటితో కూడి, వైభవంగా విలసిల్దుతున్నారు. లజ్జతో 
తలవంచుకొని ఉన్న సుశర్మను సపరివారంగా విడుదల చేశారు. యుద్దభూమిని నలువైపులా తిరిగి చూచారు. అనేక 
ప్రాంతాలు వారికి బీభత్స రమణీయంగా కనిపించాయి. 


గిలకల వరకు తెగిపడి ఉన్న సైనికుల పాదాల వలన కొన్ని చోట్లు చిగురాకు పాన్సుల వలె కనిపించాయి. 
తెగి చిందరవందరగా పడి ఉన్న సైనికుల తొడల గుంపుల వలన, మదించిన ఏనుగులు (ప్రవేశించి పాడు చేసిన 
అరటి తోటలవలె కొన్ని చోట్లు గోచరించాయి. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న సైనికుల (పేగులను చూస్తే పెద్ద పెద్ద 
హంసల గుంపులు పేరాకలితో గబగబా తామరతూండ్లను పెరికి కొరికి కుప్పలు పోసిన సరోవరప్రదేశాలవలె కొన్ని 
చోట్టు కనుపట్టాయి. (వ్రేలి ఉంగరాల రత్నకాంతులు వెదచిమ్ముతుండగా పొడుగ్గా పడి ఉన్న బాహుదండాల వలన 
సర్పాలు నివసించే పాతాళలోకం వలె కొన్ని ప్రాంతాలు చూపట్టాయి. నెత్తురనే నీటిమీద తేలుతూ నవ్వుతున్నట్లున్న 
సైనికుల తలలవలన వికసించిన తామరలున్న దిగుడుబావులవలె కొన్ని ప్రాంతాలు కనిపించాయి. ఇవి ఈ 
అవయవాలు అని గుర్తించ లేనంతగా తునాతునకలై ఉన్న సైనికుల శరీరాలు పడి ఉన్న దృశ్యం యముడి వంట 
శాల వలె ఒప్పారుతూ కంటబడింది. అటువంటి దృశ్యాల నన్నింటినీ చూస్తూ కొంత దూరం పోయి, వెన్నెల 
కాయటం వలన మనోహరంగా ఉన్న ఇసుక తిన్నెల ప్రాంతంలో వారందరూ ఆ రాత్రి గడిపారు. 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఈ కథను వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పగా, జనమేజయుడు ఆసక్తికరంగా ఆ కథకుడివైపు 
చూస్తూ 'ఆ మరునాటి కథ ఎట్టా సాగిందో? చెప్పు' మని అడిగాడు. 


విశేషం: అలం: ఉపమ, వృత్త్యను ప్రాసం. భయానక బీభత్స రసదృశ్యాలను శబ్బ్దార్జాలంకారాలతో రమణీయభావనామయం చేసి 
రమ్యతరం చేయటం తిక్కన కావ్యకళాశిల్పం. (సంపా) 


ఆశ్వాసాంతము 

చ. అపరిమిత ప్రకార! వినిరస్త సమస్త వికార! షట్టమా 

ణపరమదూర! గాఢ భజనక్రమ గత్యనుభావ్య పార! దే 

వ పితృపథప్రవర్తన వివర్ణన నిర్మలచిత్త చోర! శాం 

తిపరమహాత్మ! సంసరణ తీర! నిరంజన భక్తరంజనా! 238 
ప్రతిపదార్థం: అపరిమితప్రకార!= (ఆయన జగత్స్య్వరూపుడు కాబట్టి) పరిమితి (హద్దు) లేని భేదాలున్నవాడా!; వినిరస్త సమస్త, 
వికార!= నిరసించిన అన్ని వికారాలున్నవాడా!; షట్‌+(ప్రమాణపరమదూర!= ఆరు రకాలైన (ప్రమాణాలకు అందనివాడా!; గాఢ 
భజన [క్రమ గత్యనుభావ్యపార!= దృఢమైన భక్తి భజన విధానం వలన కలిగిన జ్ఞానం వలన పొందగల్లిన గమ్యం కలవాడా!; 
దేవపితృపథ(ప్రవర్తన!= దేవతలకు, పితరులకు దారి చూపేవాడా! (హరి దేవతలకు, హరుడు పితరులకు దారిచూపేవారు); వివర్ణన 
నిర్మలచిత్తచోర!= త్యాగం వలన స్వచ్చమైన వారి మనసులను హరించేవాడా!; శాంతిపరమహాత్మ!= శాంతితో కూడిన గొప్పదైన 
ఆత్మ(హృదయం) కలవాడా!; సంసరణతీర!= సంసార (సాగరానికి) ఆవలి ఒడ్డువంటివాడా!; నిరంజన భక్తరంజనా!= సుఖదుః 


ఖాలకు అతీతులైన భక్తులకు సంతోషం కలిగించేవాడా! (లేదా - నిరంజన! = సంగరహితుడా!; భక్తరంజనా!= భక్తులకు ఆనందం 
కలిగించేవాడా!). 


తాత్సర్యం: అనేక రూపభేదాలు కలవాడా!; సర్వవికార విరహితుడా! షట్ర్రమాణాలకు అతీతుడవైనవాడా! దృఢమైన 
భక్తితో క్రమంగా తెలియదగిన అనుభవానికి గమ్యమైనవాడా! దేవమార్గాలనూ, పితృమార్లాలనూ ప్రవర్తింపజేసేవాడా! 
త్యాగశీలం వలన పవిత్రమైన చిత్తాలను దోచుకొనేవాడా! శాంతిరూపమైన గొప్ప ఆత్మ కలవాడా! సంసార సాగర 
తీరం వంటివాడా! విరక్తులైన భక్తులకు ఆనందాన్ని అందించేవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యానుప్రాసం. 1. ఈ ఆశ్వాసాంత సంబుద్దులన్నీ హరిహరనాథుడికి అన్వయించుకొనే బహు ప్రీహి 
సమాసాలే. 2. శాంతి పర మహాత్మ సంసరణ తీర! అని సంబోధించవచ్చును కూడా. అంటే - శాంతిపరమైన మహాత్ములకు 
సంసార సము[ద్రతీరంవంటి వాడా! అని భావం. 3. షట్‌ (ప్రమాణాలు: 1. (ప్రత్యక్షం 2. అనుమానం 3. ఉపమానం 4. శబ్దం 


5. అర్లాపతి 6. అనుపలబి. 
p:, = ఠా 


క. విజ్ఞానానంద రసా । భిజ్ఞ హృదయ కమల హంస! భీమ దురిత మ 
రృజ్జ! వివిధాభిధానా! యజ్ఞాత్మకరూప! నిశ్చ లావ్యయ దీపా! 239 


ప్రతిపదార్థం: విజ్ఞాన+ఆనందరస= పరమేశ్వరుడి విజ్ఞానరూపమైన ఆనందరసమును; అభిజ్ఞ= తెలిసిన పండితుల యొక్క; 
హృదయ= హృదయాలనే; కమల= పద్మాలకు; హంస!= రాజహంసవంటివాడా!; (హంసస్పోహం సోహంహంసః అని పరాత్పరుడిని 
అద్వైతులు అహం+స; అనీ, సః+అహం అనీ వర్లిస్తారు); భీమ దురిత= భయంకరమైన పాపాల యొక్క; మర్శజ్ఞ= రహస్యం 
తెలిసినవాడా! (అనగా భయంకరమైన పాపాలను పోగొట్టే రహస్యం తెలిసినవాడని భావం); వివిధ+అభిధానా!= పెక్కు పేర్లు 
కలవాడా!; యజ్ఞాత్మకరూప!= యజ్ఞమే స్వరూపంగా కలవాడా!; నిశ్చల+అవ్యయదీపా!= కదలిక లేని తరుగని వెలుగైన ఆకారం 


కలవాడా! 


విరాటపర్వము - తృతీయాశ్వాసము 457 
తాత్సర్యం: పరమేశ్వరుడి విజ్ఞాన రూపమగు ఆత్మానందరసమును తెలిసిన పండితుల మనఃపద్మాకరంలో విహరించే 
హంసవంటివాడా! భయంకరమైన పాపాలను తొలగించే రహస్యం తెలిసినవాడా! పెక్కు పేర్లతో పిలువబడేవాడా! 
యజ్ఞస్వరూపా! చలనం, నాశనం లేని ప్రకాశస్వరూపం కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం, ఉపమ, అంత్యానుప్రాసం. 


మాలిని. 

త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ర్రమోదా! 

రజనిచర విఘాతారంభ లీలా వినోదా! 

భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ససాదా! 

నిజతను విభవత్వోన్మీల నాచ్చిన్ననాదా! 240 
ప్రతిపదార్థం: (త్రిజగత్‌+అవన= ముల్లోకాలను కాపాడటమనే; నిత్యక్రీడన+ఉద్యత్‌+ప్రమోదా!= నిరంతరకేళి వలన కలుగుతున్న 
ఆనందం కలవాడా!; రజనిచర= రాక్షసులను; విఘాత= చంపటాన్ని; ఆరంభలీలా వినోదా!= ప్రారంభించటం అనే ఆట వలన 
కలిగే సంతోషం కలవాడా!; భజన= (ప్రార్థనచేయటం వలన కలిగే; నిరత= ఎడతెగని (శాశ్వతమైన); సౌఖ్య(ప్రాప్తి= సుఖమును 
భక్తులకు పొందించటంలో; జా(గ్రత్‌+ప్రసాదా!= ఎల్లప్పుడు మేల్కొని సిద్దంగా ఉంటూ అనుగ్రహాన్ని అందించే వాడా!; నిజతను 
తన శరీరం యొక్క; విభవత్వ= మహిమను; ఉన్మీలన= వికసింపచేసే; అచ్చిన్న= భిన్నంకాని, అఖండమైన; నాదా!= శబ్దం 
కలవాడా? (ఓంకారరూపా]!). 


తాత్సర్యం: మూడు లోకాలను రక్షించే నిత్యక్రీడవలన ఉదయిస్తున్న ఆనందం కలవాడా! రాక్షససంహారాన్ని 
ఆరంభించే లీలలతో సంతోషించేవాడా! సేవించి కీర్తించేవారికి సదా సౌఖ్యాన్ని కలిగించే ఫలాన్ని అందించటంలో 
ఏమరుపాటులేని అనుగ్రహబుద్ది కలవాడా! హరిహరాత్మకమైన నిజ రూప వైభవాన్ని వికసింపజేసే అఖండనాదరూపమైన 


ఓంకారం కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యానుప్రాస. మాలినీ వృత్తంలోని ప్రతిపాదంలోనూ న,న,మ,య,య అనే గణాలు వరుసగా ఉంటాయి. 
తొమ్మిదవ అక్షరం యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. (సంపా.) 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున విరాట పర్వంబునందు( దృతీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది శ్రీమంతులైన ఉభయ కవులకు మి(త్రుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను ఆరాధించి 
'ప్రకాశించేవాడు (పండితులు చేసే ఆరాధనం వలన వెలుగొందేవాడు) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో మూడవ ఆశ్వాసం. 


విరాటపర్వంలో తృతీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వం - చతుర్థాశ్వాసము 


శ్రీమద రేఖ విషాద వి । రామాహిత గాఢ శమధురా నిర్టర ని 


ష్టా మర్దిత వివిధ వికా । రామల చేతో నివాస! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= సంపదవలన కలిగిన; మదరేఖ= మదగర్వంయొక్క; విషాద= దుఃఖంయొక్క; విరామ= వి(శ్రాంతిచేత 


(లేకపోటంవలన); ఆహిత= కలిగిన; గాఢ= దట్టమైన (అధికమైన); శమ= శాంతియొక్క; ధురా= భారంతో; నిర్భర= నిండిన; 
నిష్టా= స్థితిచేత; మర్దిత= మర్దించబడిన, (పోగొట్టబడిన); వివిధ= పెక్కురకాలైన; వికార= వికారాలు కలిగి ఉండటం చేత; 
అమల= మలినంలేని (నిర్మలం అయిన); చేతస్‌= మనస్సులో; నివాస!= నివసిస్తూ ఉండేవాడా!; హరిహరనాథా!= హరి+హరుడు 
అనేపేరుగల ఓ స్వామీ! 


తాత్సర్యం: సంపదవలన సహజంగా కలిగే గర్వంగానీ, ఆపదలవలన వచ్చే దుఃఖంగానీ లేకుండా, పరమశాంతభావంతో 
కూడిన స్థితిచేత ఎన్నో రకాల వికారాలను నశింపజేసికొన్నవాడి మనస్సులో నివసించే ఓ హరిహరనాథా! 


విశేషం: ఈ పద్యం శ్రీకారంతో ఆరంభించబడింది. అది తెలుగుకవుల అలవాటు (సంప్రదాయం). (ప్రతి ఆశ్వాసం మొదటి 
పద్యం శ్రీకారంతో మొదలవుతుంది. అది మంగళకరం అని మనవారి భావం. ఈ పద్యంలో తిక్కన మహాకవి కొన్ని పదాలను 
ప్రయోగించి, ప్రస్తుత కథకు అన్వయాన్ని సూచించాడు. ఇది మహాకవుల మార్గం. దీనినే 'వస్తునిర్దేశం' అంటారు. 'శ్రీమదరేఖ” 
అనే ప్రయోగం దుర్యోధనుడి ఐశ్వర్యగర్వాన్నీ, 'విషాదవిరామి అనే ప్రయోగం ఆపదలలో కూడా దుఃఖాన్ని పొందని అర్జునుడి 
ధీరస్వభావాన్నీ, 'శమధురా' ప్రయోగం ఆతడి శాంతస్వభావాన్నీ, 'నిష్టామర్ద్షిత' ప్రయోగం అర్జునుడి నిష్టనూ, ఆతడు 
కురుసేనలను మర్దించేవిధానాన్నీ సూచిస్తాయి. 


ఉత్తర గోగ్రహణము (సం. 4-33-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


తాత్సర్యం: హరిహరనాథ దేవా! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. 


క. సూర్యోదయావసరమున । దుర్యోధనుబలము ప్రబల దోర్టల లీలా 

ధుర్యగతి నడచె భీష్మా । చార్య రవి సుతాది యోధ సంఘోద్దటమై. 3 
ప్రతిపదార్థం: సూర్య= సూర్యుడియొక్క; ఉదయ= పొడుపుయొక్క; అవసరమునన్‌= సమయంలో ((ప్రొద్దుపొడుపుతోనే); 
దుర్యోధను= రారాజైన దుర్యోధనుడి యొక్క; బలము= సైన్యం; భీష్మ= భీష్ముడు; ఆచార్య= (ద్రోణుడు; రవిసుత= కర్షుడు; 
ఆది= మొదలైన; యోధ= వీరులయొక్క; సంఘ= సమూహంతో; ఉద్భటము+ఐ= అతిశయించినదై; (ప్రబల= అధికమైన; 
దోస్‌+బల= భుజబలంయొక్క; లీలా= విలాసంయొక్క; ధుర్య= భారం వహించిన; గతిన్‌= విధంగా; నడచెన్‌= నడిచింది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 459 


తాత్సర్యం: ప్రొద్దుపొడుపుతోనే దుర్యోధనుడి సేన భీష్ముడూ, ద్రోణుడూ, కర్షుడూ మొదలైన మహావీరులతో కలిసి, 
పరా(క్రమంతో విరాటరాజు నగరం వైపుగా సాగింది. 


విశేషం: భీష్ముడు కురుపితామహుడు. ద్రోణుడు కురుపాండవులకు గురువు. 'కర్షుడు అర్జునుడికి దీటు” అని దుర్యోధనుడి 
నమ్మకం. పైగా 'కర్టుడు లేని భారతమా” అని ప్రసిద్ది. అందుకే భీష్మ (ద్రోణ, కర్టులను ప్రధానంగా చెప్పి, మిగిలిన వీరులను 
“ఆది పదంతో తిక్కన సూచించాడు. 


వ. ఇట్లు నడచి మత్ఫ్స్యనగరంబున కనతి దూరంబున విరాటు పశుగణంబులం బొదివె; నట్టియెడ మ్రుక్కడి 
మూకలు సని యెక్కడెక్కడ యని తలపడినం గృపాశ్వత్చామ శకుని దుశ్శాసన కర్ణ వికర్ణ దుర్ముఖ ప్రముఖ 

థ ణ ణ లో 
రథిక జనంబులు గోపాల వర్గంబు ననర్గళ ప్రసారంబగు శరాసారంబునం గప్పినం గని కౌరవబలం బగుట 
యెటింగి, బెగ్గలించి గవాధ్యక్షుండు రథంబు దోలికొని యాక్రోశించుచుం బురంబున కరుగుదెంచి రాజ 
మందిర ద్వారంబు( జొచ్చి రథావతరణంబు సేసి యంతఃపురంబున నున్న భూమింజయుం గాంచి 
ససంభ్రమంబుగా నిట్లనియె. 4 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నడచి= పోయి; మత్స్యనగరంబునకున్‌= మత్స్యరాజధానికి; అనతి దూరంబునన్‌= 
సమీపంలో; విరాటు పశుగణంబులన్‌= విరాటరాజుయొక్క ఆవులమందను; పొదివెన్‌= పట్టుకొన్నది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో; మ్రుక్కడిమూ(కలు= చిన్నవయిన సేనలు; చని= వెళ్ళి; ఎక్కడ+ఎక్కడ+అని; తలపడినన్‌= ఎదిరించగా; కృప= 
కృపాచార్యుడు; అశృత్తామ; శకుని; దుళ్ళాసన; కర్ణ; వికర్ల; దుర్ముఖ; 'ప్రముఖ= మొదలైన; రథికజనంబులు= రథాలపై నిలిచి 
యుద్దంచేసే (వీరుల) సమూహాలు; గోపాల= ఆవులనుకాసేవారియొక్క; వర్గంబున్‌= గుంపును; అనర్గళ= ఎదురులేని; 
ప్రసారంబు+అగు= వ్యాపించటం కలదైన; శర= బాణాలు అనే; ఆసారంబునన్‌= వర్షంతో; కప్పినన్‌= కప్పుగా; కని= చూచి; 
కారవబలంబు+అగుట= కౌరవుల సైన్యమని; ఎటీంగి= తెలిసికొని; బెగ్గలించి= భయపడి; గవాధ్యక్షుండు= (గో+అధ్యక్షుండు) 
గోపాలకులకు పెద్ద అయినవాడు; రథంబు; తోలికొని; ఆ(క్రోశించుచున్‌= పెద్దగా అరుస్తూ; పురంబునకున్‌= నగరానికి; 
అరుగుదెంచి= వచ్చి; రాజమందిర ద్వారంబు+చొచ్చి= రాజభవనంయొక్క ముఖద్యారంగుండా లోనికివెళ్ళి; రథ+అవతరణంబు+ 
చేసి= రథాన్ని దిగి; భూమింజయున్‌= ఉత్తరుడిని; కాంచి= దర్శించి; స, సంభ్రమంబుగాన్‌= తొందరతో, భయంతో, 
తొట్రుపాటుతో కూడినవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా సాగిన కురుసైన్యం విరాటనగరానికి దగ్గరలో, ఆ రాజు ఆవులమందను పట్టుకొన్నది. ఆ 
సమయానికి అక్కడ ఉన్న స్వల్పమైన సైన్యం కారవసైన్యాన్ని ఎదిరించింది. కృపుడు మొదలైన మహావీరులంతా 
బాణవర్షంతో ఆవుల కాపరులను ముంచెత్తారు. గవాధ్యక్షుడు దానిని కురుసేనగా గమనించి, వెంటనే రథమెక్కి, 
కేకలు వేస్తూ నగరానికి పోయి రాజుగారి మందిరం ముందు రథాన్ని దిగి, అంతఃపురంలో ఉన్న ఉత్తరుడిని చూచి 
భయంతో, తొట్రుపాటుతో ఇట్టా అన్నాడు. 


విశేషం: మత్స్యదేశం పశుసమృద్దికి పేరు. రాజయిన విరటుడికి ప్రత్యేకించి చాలా ఆవులమందలు ఉండేవి. ఆ మందలను 
కాపాడటానికి ఎంతోమంది కాపరులూ, వారికి అండగా కొంతసేనా ఉండేది. ఈ అల్పసేన తొలుత కౌరవసేనను ఎదిరించింది. 
ఆవులకాపరులకు ఒక పెద్ద ఉండేవాడు. ఆతడే గవాధ్యక్షుడు. ఇది సగౌరవమయిన పదవి. అందుకే ఆతడు రథం మీద 
ఉత్తరుడి దగ్గరికి వచ్చాడు. అతని మాటతీరులోనూ ఒక పెద్దరికం కనిపిస్తుంది. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. 'ధరణీచక్రము సంచలింప(గ సముద్దాంతంబులై గ్రక్కునం 
గురుసైన్యంబులు వచ్చి ముట్టికొనియెన్‌ గోవర్గమున్‌; వేగమై 
మరలం దెచ్చుటకుం గడంగుము; రిపుక్షాపాలలోకంబు నీ 
శరజాలంబులపాలు సేయుము భుజోత్సాహంబు శోబభిల్లంగన్‌. 5 


ప్రతిపదార్థం: ధరణీచక్రము= భూమండలం; సంచలింప(గన్‌= ఎక్కువగా కంపించేటట్టుగా; సముద్దాంతంబులు+ఐ= బాగా 
నియమించబడ్డవై; (గ్రక్కునన్‌= ఉన్నట్టుగా ఉండి; కురుసైన్యంబులు వచ్చి= కౌరవసేనలు వచ్చి; గోవర్గమున్‌= ఆవులమందలను; 
ముట్టికొనియెన్‌= చుట్టుముట్టాయి; మరలన్‌+తెచ్చుటకున్‌= (ఆలమందలను) మరలించి తోలుకొని రావటానికి; వేగము+ఐ= 
త్వరగా (వెంటనే); కడంగుము= ప్రయత్నించుము; భుజ= భుజాలయొక్క; ఉత్సాహంబు= పరా(క్రమం; శోభిల్లంగన్‌= 
(ప్రకాళించేటట్టుగా; రిపు= శత్రువులైన; క్ష్మాపాల= రాజులయొక్క; లోకంబున్‌= సముహాన్ని; నీ= నీయొక్క; శర= బాణాలయొక్క; 
జాలంబుల= సమూహాల యొక్క; పాలు+చేయుము (పాలుసేయుము)= వశంచేయుము. 


తాత్పర్యం: భూమి దద్దరిల్లిపోయేట్టుగా కురుసేనలు వచ్చి అకస్మాత్తుగా విరుచుకుపడి మన ఆవులమందలను 
ముట్టడించాయి. నీవు వెంటనే మందను మళ్ళించటానికి ప్రయత్నించాలి. నీ భుజబలంతో శత్రువులను 
బాణసమూహానికి గురిచేయుము. 


ఆ. తేరు. బూన్స( బంపు; తెప్పింపు దృఢ తను । త్రాణ, ముగ్రచాప బాణ పూర్ణ 

తూణ ఘనగదాసి తోమర చక్రాదు । లనువుగా నొనర్పు మతి రయమున. 6 
ప్రతిపదార్థం: తేరున్‌= రథాన్ని; పూన్నన్‌= గుర్రాలను కట్టటానికి; పంపు= ఆజ్ఞాపించుము; దృఢ= గట్టిదైన; తనుత్రాణము= 
కవచాన్ని; తెప్పింపు= తెప్పించుము; ఉ(గచాప= (భయంకరమైన) చేపగల విండ్లు; బాణ= బాణాలతో; పూర్ణ= నిండిన; తూణ= 
అమ్ములపొదులూ; ఘన= గొప్పవైన; గదా= గదలూ; అసి= చిన్నకత్తులూ; తోమర= తోమరాలూ; చక్ర= చక్రాలూ; ఆదులు= 
మొదలైనవాటిని; అనువుగాన్‌= తగినట్లుగా; అతిరయమునన్‌= మిక్కిలి వేగంగా; ఒనర్పుము= సమకూర్చుము. 


తాత్సర్యం: వెంటనే రథాన్ని సిద్దం చేయించుము. మంచికవచాన్ని తెప్పించుము. బలమైన విండ్డూ; అమ్ములపొదులూ, 
పెనుగదలూ, కత్తులూ, తోమరాలూ, చక్రాలూ మొదలైన ఆయుధాలూ త్వరగా సిద్దం చేయించుము. 


విశేషం: పద్యం ఎత్తుగడే, అప్పటి పరిస్థితినీ, తొందరనూ సూచిస్తూ ఉన్నది. అట్లాగే, 'ఉగ్రచాపబాణ పూర్ణ తూణ ఘనగదాసి 
తోమరచకక్రాదులు” అనే ప్రయోగం కూడా ఆ సమయానికి కావలసిన వస్తుసామగ్రినీ, పరిస్థితి తీవ్రతనూ సూచిస్తూ ఉన్నది. 
పద్యంనడకలో పరిస్థితి ఎట్లాంటిదో సూచించటం మహాకవుల లక్షణం. 


చ.  విరటు(డు నిన్ను నెప్లు. బదివేవురముందట. జెప్పు. బాహువి 
స్పురితుండు, శౌర్యశాలి, కులభూతి విశేష విధాయకుండు, భూ 
భరణ విశారదుండు, జనభవ్యతపఃఫలసంభవుండు, కా 
తర పరిరక్షకుం డనుచు; దానికి నీడుగ జేయు మిత్తటిన్‌'. 7 


ప్రతిపదార్థం: విరటుండు= (నీ తండ్రి అయిన) విరాటరాజు; ఎవ్లు= ఎల్లప్పుడూ; బాహు విస్సురితుండు= భుజబలంతో 
(ప్రకాశించేవాడు; శౌర్యశాలి= పరా(క్రమంతో ఒప్పేవాడూ; కుల= వంశానికి; భూతి= ఐశ్వర్యాన్ని; విశేష= ఎక్కువగా; విధాయకుండు= 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 461 


కలిగించేవాడు (కులానికి అన్ని విధాలా పరు (ప్రతిష్టలను తెచ్చేవాడు అని భావం); భూ= భూమియొక్క (రాజ్యాన్ని); భరణ= 
భరించటంలో; విశారదుండు= నేర్పుకలవాడు (రాజ్యభారాన్ని మోయడంలో సమర్గుడు అని భావం); జన= (ప్రజలయొక్క; 
భవ్య= (శ్రేష్టమైన; తపస్‌ తపస్సుకు; ఫల= ఫలితంగా; సంభవుండు= పుట్టినవాడు; కాతర= భయపడ్డ వారిని; పరిరక్షకుండు= 
బాగా కాపాడేవాడు; అనుచున్‌= పై విధంగా అంటూ; నిన్నున్‌= నిన్నుగురించి; పదివేవురముందటన్‌= పదివేలమంది ఎదుట 


వే 


(కొలువులో); చెప్పున్‌= చెప్పేవాడు; దానికిన్‌+ఈడుగన్‌= (మీ తండ్రి చెప్పే) దానికి తగ్గట్టుగా; -ఈ+తటిన్‌= ఈ (ఆపద) 
సమయంలో; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: నీ తండ్రి అయిన విరాటరాజు- నీవు భుజబలం ఉన్నవాడివనీ, పరా[క్రమశాలివనీ, వంశానికి వన్నె 
తెస్తావనీ, రాజ్యపాలనలో సమర్థుడివనీ, మత్స్యదేశ ప్రజల తపస్సుకు ఫలితంగా నీవు పుట్టావనీ, దీనులను రక్షించేవాడివనీ 
పదివేలమందిలో చెప్పుతుంటాడు. ఈ కష్టసమయంలో నీవు దానికి తగినట్టుగా ప్రవర్తించుము”. 


విశేషం: ఉత్తరుడిని పొగడి, ఆతడి గొప్పతనాన్ని గుర్తుచేసి, ఆవులమందను మళ్ళించేందుకు పూనుకొనేటట్టు చేయటమే 
గోపాలకుల పెద్దయొక్క లక్ష్యం. అందుకే ఆతడు ఉత్తరుడిని గూర్చి విరటుడు చెప్పుకొన్నట్టు పాగడింది. 
© అవి భ్‌ 


క. అని కాంతాజనములలో. । దను నగ్గించుటయు. బొంగి దర్వ్పోద్దతి ని 
ట్లను నుత్తరుండు దన మన । మున సంగర కౌతుకంబు ముడివడుచుండన్‌. 8 


ప్రతిపదార్థం: అని; కాంతాజనములలోన్‌= (అంతఃపురంలో ఉండే) (స్తీ జనంలో; తనున్‌= తనను; అగ్గించుటయున్‌= 
పొగడగా; ఉత్తరుండు= ఉత్తరుడు; పొంగి= ఉప్పొంగి; దర్ప+జఉద్దతిన్‌= గర్వంయొక్క అతిశయంతో; తన= తనయొక్క; 
మనమునన్‌= మనసులో; సంగర= యుద్దసంబంధమైన; కౌతుకంబు= ఉత్సాహం; ముడి+పడుచుండన్‌= పొడసూపుతూ 
ఉండగా (క్రమంగా అతిశయించి); ఇట్టు= ఇట్టా; అనున్‌= అంటున్నాడు. 


తాత్సర్యం: అంతఃపురంలో ఆడవాళ్ళ నడుమ ఉన్న తనను, గోపాలకులపెద్ద పెద్దగా పొగిడేసరికి ఉత్తరుడు 
ఉప్పాంగిపోయి, మనసులో రణసంబంధమైన ఉత్సాహం పుట్టగా, గర్వంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: ఉత్తరకుమారుడు పెద్ద వీరుడు కాడు. అట్టని పిరికివాడూ కాడు. మామూలు మనిషికన్నా కొంతనయం. గోపాలకులపెద్ద 
ఆడవాళ్ళ ఎదుట పొగడటంతో ఉత్తరుడిలో కొంత రణకుతూహలం పుట్టింది. నిజానికి ఈ కౌతుకం తాత్కాలికమే! 
సహజమైనది కాదు. కనుక ఉత్తరుడి ఉత్సాహం పొగడ్త (ప్రభావంతో కలిగింది. 


భూమింజయుండు గోవుల నిడిపింస( గౌరవులతో( బోరుటకు( బోనెన్నుట. (సం. 4-34-1) 


ఉ. “ఎత్తున గొందు. గౌరవుల నెల్లను మార్మొనిరేని; గోవులం 
దెత్తు ముహూర్త మాత్రమున. దేరికి సారథి లేమి€ జేసి నా 
చిత్తమునన్‌ విచారదశ చెందెడు; నెవ్వ(డు గల్లునొక్కొ నా 
కిత్తటి నే గదా కడప నెంతయు నేర్తు రథం' బనం బురిన్‌. 9 


ప్రతిపదార్థం: మార్కొనిరి+ఏని= ఎదిరిస్తే కౌరవులన్‌+ఎల్లన్‌= కౌరవుల నందర్నీ; ఎత్తునన్‌+కొందున్‌= ఒకే ఎత్తులో జయిస్తాను; 
ముహూర్తమా(త్రమునన్‌= ఒకే ఒక ముహూర్తకాలంలో (పన్నెండు క్షణాలకాలంలో లేక రెండు గడియల కాలంలో); గోవులన్‌= 
ఆవులను; తెత్తున్‌= తోలుకొని తెస్తాను; తేరికిన్‌= రథానికి; సారథి= నడిపేవాడు; లేమిన్‌+చేసి= లేకపోవటం చేత; నా= 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాయొక్క; చిత్తమునన్‌= మనస్సులో; విచారదశ= దిగులుతో కూడిన పరిస్థితి; చెందెడున్‌= కలుగుతూ ఉన్నది; రథంబు= 
రథాన్ని; కడపన్‌= తోలటానికి; నేన్‌+కదా= నేనుకదా; ఎంతయున్‌= మిక్కిలి; నేర్తున్‌= ఓపుదును; అనన్‌= అనటానికి; పురిన్‌= 
పట్టణంలో; నాకున్‌= నాకు; ఈ+తటీన్‌= ఇప్పుడు; ఎవ్వండు= ఏ మనిషి కల్లును+ఒక్కొ!= దొరకుతాడో కదా! 


తాత్సర్యం: 'కారవులు ఎదిరిస్తే చిటికెలో జయిస్తాను. క్షణాలలోనే ఆవులను మళ్ళిస్తాను. అయితే రథసారథి 
లేకపోవటంతో మనస్సు కలత పడుతూ ఉన్నది. 'నేను రథాన్ని సమర్థంగా నడుపుతాను” అనేవాడు ఇప్పుడు నాకు 
ఎవడు దొరకుతాడో! 


విశేషం: 'ఎత్తునంగొందు' మంచిప్రయోగం. తిక్కన తెలుగు నుడికారానికి ఇది గుర్తు. ఎత్తు-పై ఎత్తు మొదలైన మాటలు 
యుద్దంలో “ఎత్తులు” వేయటాన్నీ, చదరంగం ఆటనూ సూచిస్తాయి. తిక్కన రాజ్యతం(త్రం, యుద్దతంత్రంపై ప్రయోగం వలన 
సూచించబడింది. 'ఎత్తు' అంటే ఉపాయం అనీ అర్థమే. కాగా ఒకే ఉపాయంతో ఎదుటివాడి ఆటను కట్టించటం, యుద్దంలో 
ఓడించటం అన్నమాట. 


క. తగు సారథి దొరకొనినం | బగతుర భంజించు టెంతపని? కదుపుల ద 
వ్వుగం గొని పోదురొకో! యి । ట్లగునె? కలండేని సూతు నరయుం డెందున్‌. 10 


ప్రతిపదార్థం: తగు= తగినటువంటి; సారథి= రథాన్ని నడిపేవాడు; దొరకొనినన్‌= (దొరకు+కొను)= దొరికితే; పగతురన్‌= 
పగవాళ్ళను (శత్రువులను); భంజించుట= చంపటం; ఎంతపని= అదేమంత పెద్దపనికాదు; కదుపులన్‌= ఆవులమందలను; 
దవ్వుగన్‌= దూరంగా; కొనిపోదురు+ఒకో!= తోలుకొనిపోతారేమో!; ఇట్టు= ఇట్లాఉంటే; అగునె?= పని జరుగుతుందా? 
ఎందున్‌= పట్టణంలో ఎక్కడైనా; కలండు+ఏని= ఉంటే; సూతున్‌= సారథిని; అరయుండు= వెదకండి. 


తాత్పర్యం: తగిన సారథి దొరికితే శత్రువులను జయించటం ఎంతపని? ఆవులమందలను దూరంగా 
తోలుకొనిపోతారో ఏమో! అట్టాగే అయితే, పని ఎట్టా జరుగుతుంది? నగరంలో ఎక్కడైనా సారథి దొరకుతాడేమో 
చూడండి. 


చ. కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్యులు మత్సముద్యమ 
స్పురణము చూచి పార్టు(డను బుద్ది. గలంగంగ బెట్టు గిట్టి సం 
గరమున నోర్షి యే బసుల గ్రమ్మజిం దేరకయున్న నన్ను భూ 
వరు(డు సుహృజ్ఞనంబు( బరివారము. జిత్తములందు మెత్తురే?” 11 


ప్రతిపదార్థం: కురుపతి= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్గుడు; కృప= కృపాచార్యుడు; కుంభజ= ద్రోణాచార్యుడు; 
ముఖ్యులు= మొదలుగా గలవారు; మత్‌= నాయొక్క; సముద్యమ= ప్రయత్నంయొక్క; స్ఫురణము= విజృంభణాన్ని; చూచి; 
పార్టుడు= అర్జునుడు; అను= అనెడి; బుద్దిన్‌= భావంతో; కలంగంగన్‌= కలతపడిపోయేటట్టు; బెట్టు= ఎక్కువగా; కిట్టి= 
ఎదిరించి; సంగరమునన్‌= యుద్దంలో; ఓర్చి= ఓడించి; ఏన్‌= నేను; పసులన్‌= ఆవులను; (క్రమ్మణన్‌= మరలా; తేరక+ఉన్నన్‌= 
తోలుకొనిరాకపోతే; నన్నున్‌= నన్ను; భూవరుండు= రాజైన విరాటుడూ; సుహృద్‌+జనంబున్‌= స్నేహితులూ; పరివారమున్‌= 
సేవకులూ; చిత్తములందున్‌= మనస్సులలో; మెత్తురే?= మెచ్చుకుంటారా? 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 463 


తాత్సర్యం: దుర్యోధనుడూ, భీష్ముడూ, కర్ణుడూ, కృపాచార్యుడూ, ద్రోణాచార్యుడూ మొదలైనవారంతా యుద్దంలో 
నా పరాక్రమాన్ని చూచి, అర్జునుడే అని భ్రమించి, బెదిరిపోయేట్టు ఎదిరించి, వాళ్ళందరినీ జయించి మందలను 
మళ్ళించుకొని రాకపోతే నన్ను రాజూ, స్నేహితులూ, పరివారమూ మెచ్చుతారా?' 


వ. అనునప్పుడు తత్తదేశంబున నునికిం జేసె. 12 
తాత్సర్యం: (ఉత్తరుడు పై విధంగా) అనేటప్పుడు అక్కడ ఉండటంవలన. 


క. విని, ద్రుపద ధరణిపతినం । దన సామర్ష్నాపహాస తరళ హృదయ యై 

చని, తద్వృత్తాంతము మె । త్తని పలుకుల. జెప్పె నింద్రతనయునితోడన్‌. 13 
ప్రతిపదార్థం: ద్రుపద ధరణిపతి= ద్రుపదమహారాజుయొక్క; నందన= కూతురు; (ద్రౌపది); విని= ఉత్తరుడి మాటలు 
ఆలకించి; స+అమర్హ్షై= కోపంతోనూ; అపహాస= ఎగతాళితోనూ; తరళ= చలిస్తున్న; హృదయ+ఐ= మనస్సు కలదై; చని= 
వెళ్ళి; ఇం(ద్రతనయునితోడన్‌= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడితో; తద్‌+వృత్తాంతము= ఆ విషయం (ఉత్తరుడు అనుకొన్న 
విషయం); మెత్తని పలుకులన్‌= మృదువైన మాటలతో; చెప్పెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: ఉత్తరుడు తనను అర్జునుడితో పోల్చుకొనేసరికి, (ద్రౌపదికి అమర్షం, అపహాసం కలిగాయి. అందుకే 
ఆమె ఆ విషయాన్ని అర్జునుడితో చెప్పింది. 


విశేషం: మూలభారతంలో వ్యాసుడు ఒక్క అమర్షభావాన్నే చెప్పాడు. కాని తిక్కన అమర్గానికితోడు అపహాసం కూడా [ద్రౌపదికి 

కలిగినట్లు చెప్పాడు. ఇదే తిక్కన ప్రత్యేకత. పైగా ఈ సమయంలో అర్జునుడిని ప్రవేశపెట్టాలి. అందుకే వ్యాసుడూ, తిక్కనా 
£9 a జ లు 

ఇట్టా (ద్రౌపది అర్జునుడికి చెప్పడం ద్వారా (సంభాషణతో) నిర్వహించారు. ఇది ఒక రచనా శిల్పం. 


వ. అతండు నజ్ఞాతవాస వత్సరం బతీతంబగుట నిరూపించి, పాంచాలి కిట్లనియె. “నీవు పోయి వారలతో 
నిట్లనుము 'మన బృహన్నలకు సారథ్యంబుసేయు సామర్హ్యంబు గలదు; దొల్లి ఖాండవ దహనంబునం బాండవ 
మధ్యమునకు సారథియై యతని చిత్తంబు వడసె; మజియుం బెక్కిడలం దదీయంబగు రథంబు గడప. 
దానయై యుండు; నేను నెజటుంగుదుం, దత్సాహాయ్యంబునం గురుసైన్యంబుల జయింప వచ్చుటకు 
సంశయంబు వల దనుము. వా రేమనిరేని మటియుం దగనాడి నన్నుం బిలిపెంచునట్టి తెజంగు గావింపు 
మన 'నట్లచేయుదు' నని సైరంధ్రి యుత్తరయున్న యెడకుం బోయి. 14 


ప్రతిపదార్థం: అతండున్‌= ఆ అర్జునుడున్నూ; అజ్ఞాతవాస, వత్సరంబు= అజ్ఞాతవాసపు సంవత్సరం; అతీతంబు= దాటినది; 
అగుటన్‌= అవటం; నిరూపించి= నిర్దారించి; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; నీవు; పోయి; 
వారలతోన్‌; ఇట్టు+అనుము; మన బృహన్నలకున్‌; సారథ్యంబు+చేయు= రథంనడిపే; సామర్థ్యంబు+కలదు= శక్తి ఉన్నది; 
తొల్లి= పూర్వం; ఖాండవ, దహనంబునన్‌= ఖాండవమనే అడవిని కాల్చటంలో; పాండవ మధ్యమునకున్‌= పాండుపుత్రులలో 
నడిమివాడైన అర్జునుడికి; తాను+అ+ఐ= తానే సారథియై; అతని, చిత్తంబు+పడసెన్‌= అతడి మనస్సును ఆకట్టుకొన్నాడు; 
మజీయున్‌; పెక్కు+ఎడలన్‌= అనేక సమయాలలో; తదీయంబు+అగు= అతడిదైన; రథంబు; కడపన్‌= నడపటానికి; 
సారథి+ఐ; ఉండున్‌; ఏనున్‌= నేను కూడా; ఎజుంగుదున్‌= ఎరుగుదును; తద్‌+సాహాయ్యంబునన్‌= అతడి సహాయంతో; 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


కురుసైన్యంబులన్‌= కౌరవ సేనలను; జయింపన్‌+వచ్చుటకున్‌= గెలవటానికి; సంశయంబు= సందేహం; వలదు= వద్దు; 
అనుము; వారు= ఉత్తరాదులు; ఏమి+అనిరి+ఏని= ఏమన్నా అంటే; మణియున్‌+తగన్‌+ఆడి= తగినట్టు మాటాడి; నన్నున్‌; 
పిలిపించునట్టి; తెజణంగు= విధం; కావింపుము= చేయుము; అనన్‌= అనగా; అట్టు+అ= ఆ విధంగానే; చేయుదున్‌; అని; 
సైరంధ్రి; ఉత్తర; ఉన్న; ఎడకున్‌= చోటికి; పోయి. 


తాత్సర్యం: అర్జునుడు (ద్రౌపదితో అజ్ఞాతవాస సంవత్సరం ముగిసినట్టు నిర్ణయించి ఇట్టా అన్నాడు. 'మన బృహన్నలకు 
జ Sy CY 7€B ౧ 

సారథ్యం చేసే నేర్పు ఉన్నదనీ, ఇంతకుముందు ఖాండవవనాన్ని దహించటంలో అర్జునుడికి సారథియె ఆతడి మెప్పు 

పొందాడనీ, ఇంకా ఎన్నో సమయాలలో కూడా ఆతడి రథానికి సారథిగా ఇతడే ఉండిఉంటాడనీ, నాకు తెలుసనీ 

అతడి సహకారం ఉంటే కురుసైన్యాన్ని గెలవడంలో అనుమానం లేదనీ, నీవు వెళ్ళి వాళ్ళతో చెప్పుము. ఇంకా 

వాళ్ళేమైనా అంటే, తగినట్టు మాట్లాడి, ఎట్లాగైనా నన్ను పిలిపించేటట్టు చేయుము” అని చెప్పగానే అట్టాగే చేస్తానంటూ 
ఆజా ౧ ౧? C౫ ౧ య అవి 

సైరంధ్రి ఉత్తరదగ్గరకు వెళ్ళి. 


చ.  'జనపతినందనుండు తగు సారథి నారయుచున్నవా. డెటిం 
గిన పని సెప్పంగా వలయు గ్రీడి మనంబున మెచ్చునట్టి నే 
ర్పును భుజశక్తియుం గలిగి రూఢికి నెక్కిన సూతవృత్తి మై 
నని సడిసన్న యేడ్తెజి బృహన్నలకుం గల దంబుజాననా! 15 


ప్రతిపదార్థం: అంబుజ+ఆననా!= పద్మంవంటి ముఖాన్ని కలిగిన ఉత్తరా!; జనపతినందనుండు= రాజకుమారుడైన ఉత్తరుడు; 
తగుసారథిన్‌= తనకు తగిన సారథికొరకు; ఆరయుచున్నవాండు= వెదకుతున్నాడు; ఎణీంగిన పని= తెలిసిన విషయం; 
చెప్పగా వలయున్‌= చెప్పాలి; |క్రీడి= అర్జునుడు; మనంబునన్‌= మనస్సులో; మెచ్చునట్టి= మెచ్చుకొనే; నేర్పును= నైపుణ్యాన్నీ; 
భుజశక్తియున్‌= బాహుబలాన్నీ; కలిగి; రూఢికిన్‌+ఎక్కిన= పేరు కెక్కిన; సూతవృత్తిమైన్‌= సారథ్యంతోపాటు; (సూతకులంవాళ్ళే 
రథసారథులుగా ఉండేవాళ్ళు); అనిన్‌= యుద్దంలో; సడి+చన్న= మచ్చలేని; ఏడ్తెజ= చాతుర్యం; బృహన్నలకున్‌; కలదు= 
ఉన్నది. 


తాత్సర్యం: 'తామరపూవువంటి అందమైన ముఖం కలిగిన ఉత్తరా! ఇప్పుడు రాకుమారుడైన ఉత్తరుడు తగిన 
సారథికొరకు వెదకుతున్నాడు. తెలిసిన విషయాన్ని చెప్పాలి కనుక చెప్పుతున్నాను. అర్జునుడు మెచ్చుకొనే నేర్ఫూ, 
బాహుబలంతోపాటు సారథ్యంలో (ప్రావీణ్యమూ, యుద్దంలో మచ్చలేని పరాక్రమమూ మన బృహన్నల కున్నాయి. 


నిశేషం: బృహన్నలను తనకు రథసారథిగా చేసికొనుమని చెప్పి ఉత్తరుడిని ఒప్పించటానికి (ద్రౌపది ఉత్తర ద్వారా ప్రయత్నించడం 
చాలా ఉచితంగా ఉన్నది. ఉత్తరుడు రాకుమారుడు. నేరుగా ఆతడికి చెప్పటంకన్న, అతడికి ముద్దులచెల్లై లయిన ఉత్తరతో 
చెప్పించటం, పని నెరవేరటానికి సులువైన మార్గం. అందుకే (ద్రౌపది ఉత్తరను పిలుచుకొని, ఉత్తరుడి దగ్గరకు వెళ్ళింది. ఇది 
ద్రౌపది బుద్దికుశలతనే కాక, ఆమె ఉదాత్త మనస్రత్త్యాన్నీ, కార్యకరణ నైపుణ్యాన్నీ తెలుపుతుంది. 


తే. అర్జునునకు ఖాండవ దహనాదులైన । విక్రమము లా బృహన్నల వెరవు లావు 
గాదె! జయ మొనరించె లోకంబు లెటు(గ । నువిద! దీని నెటింగింత ముత్తరునకు'. 16 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 465 


ప్రతిపదార్థం: అర్జునునకున్‌= అర్జునుడికి; ఖాండవ= ఖాండవం అనే పేరున్నవనాన్ని; దహన= కాల్చివేయటం; ఆదులు+ఐన= 
మొదలైన; (ఖాండవవనాన్ని దహించడం ఒక గొప్పపని. అందువలన దీనినే ముందు చెప్పటం జరిగింది); విక్రమములు= 
పరా(క్రమాలు; లోకంబులు= అన్నిలోకాలు; ఎతు(గన్‌= తెలిసికొనేటట్టు; ఆ బృహన్నల= ఆ బృహన్నలయొక్క; వెరవు= 
ఉపాయమూ; లావు= బలమూ; కాదు+ఎ= కదా!; జయము+ఒనరించెన్‌= జయాన్ని కలిగించాయి; ఉవిద!= వనితా! (ఉత్తరా); 
దీనిన్‌= ఈ సంగతిని; ఉత్తరునకున్‌= ఉత్తరకుమారుడికి; ఎజింగింతము= తెలుపుదాం. 


తాత్పర్యం: ఓ ఉత్తరా! ఖాండవవనాన్ని కాల్చటం మొదలైన సమయాలలో బృహన్నల ఉపాయమూ, బలమూ 
మాత్రమే అర్జునుడికి జగత్రసిద్దమైన విజయాన్ని కలిగించాయి. దీనిని ఉత్తరుడికి చెప్పుదాము.” 


నిశేషం: అగ్నిహో(తుడి అభ్యర్థనతో అర్జునుడు ఖాండవవనాన్ని దహించాడు. అది ఇంద్ర రక్షితం. అందుకే ఇంద్రాది దేవతలు 
అర్జునుడితో పోరాడి విజితులయ్యారు. కృష్ణుడు అర్జునుడికి బాసటగా ఉన్నాడు. “లోకంబు లెజుంగి అనే ప్రయోగంవలన, 
ఖాండవాన్ని దహించి విజయాన్ని పొందిన అర్జునుడి కీర్తి, ముల్లోకాలలో (ప్రాకింది అని తెలుస్తుంది. అందుకే తిక్కన 
'లోకంబులు" అనే బహువచనాన్ని ప్రయోగించాడు. 


క. అని యమ్ముదితయు. దానును । జని యతనికి నత్తెజంగు సముచితముగ జె 
ప్పిన నక్కుమారవరు. డి । ట్లనియెం బాంచాలితోడ నల్లన నగుచున్‌. 17 


ప్రతిపదార్థం: అని= సై విధంగా ద్రౌపది చెప్పి; ఆ+ముదితయున్‌= సంతోషించినది అయిన ఆ ఉత్తరా; తానును= తాను 
(ద్రౌపది); చని= వెళ్ళి; అతనికిన్‌= ఉత్తరుడికి; ఆ+తెజంగు= ఆ సంగతి; సముచితముగన్‌= తగినరీతిగా; చెప్పినన్‌= 
తెలియజెప్పగా; ఆ+కుమారవరు(డు= కుమారులలో శ్రేష్టుడైన ఆ ఉత్తరుడు; పాంచాలితోడన్‌= (ద్రౌపదితో; అల్లనన్‌= సన్నగా; 
నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: (ద్రౌపది పై విధంగా ఉత్తరకు బృహన్నల సంగతిని చెప్పి, తానూ ఉత్తరా వెళ్ళి ఉత్తరుడితో చెప్పగా, 
ఆతడు చిరునవ్వు నవ్వి ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 


విశేషం: 'అల్లన నగుచునో అనే ప్రయోగంవలన, ఉత్తరుడి మనోభావం తెలుస్తుంది. పేడిని చూస్తేనే నవ్వు వస్తుంది. 
అట్లాంటప్పుడు 'ఇట్టాంటివాడినా సైరంధ్రి సారథిగా సూచించింది” అన్న ఒక ఎగతాళి, తక్కువ భావం, ఒక లెక్కలేనితనం, 
మొదలైన భావాలేకాక, ఆఖరుకు తనకు పట్టిన గతి ఇదా! అన్న విచారం కూడా తెలుస్తుంది. తరువాతి పద్యంలో ఇది మరింత 
స్పష్టంగా తెలుస్తుంది. నవ్వు మనస్సులో ఉన్న భావానికి (ప్రతీక. అందులో తిక్కన నవ్వులు ఎన్నో భావాలను స్ఫురింపచేస్తాయి. 
ఇదీ తిక్కన ప్రత్యేకత. 


పాంచాల దేశపు రాజైన (ద్రుపదుడి కూతురు కనుక, ద్రౌపదికి 'పాంచాలి' అనే పేరు వచ్చింది. 


ఈ మాటలను, సైరంధ్రిచేత అర్జునుడు ఉత్తరుడికి చెప్పించినట్టు మూలంలో లేదు. సైరంధ్రి తానే ఉత్తరుడితో 
చెప్పినట్టున్నది. ఈ సన్నివేశ కల్పన తిక్కనగారిది. 


తే. “అకట సైరంధ్రి! నన్ను నిట్లాలి గొనంగ । నేల? చక్కంగం గనువిచ్చి యేను బేడి. 
జూడరోయుదు; రణమున సూతకృత్య | భరము. దాల్దుట కెమ్మెయి( బనుచువాండ? 18 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అకట సైరంధ్రి!= అయ్యో సైరం(్రీ!; నన్నున్‌= నన్ను; ఇట్టు= ఇట్టా ఆలిగొనంగన్‌+ఏల?= ఎగతాళి చేయటం 
ఎందుకు?; ఏను= నేను; పేడిన్‌= పేడివాడిని; చక్కంగన్‌+కనువిచ్చి= బాగా కండ్లు తెరిచి; చూడన్‌= చూడటానికే; రోయుదున్‌= 
ఏవగించుకొంటాను; (అట్లాంటప్పుడు) రణమునన్‌= యుద్దంలో; సూతకృత్యభరమున్‌= రథాన్ని తోలే బరువును; తాల్చుటకున్‌= 
మోయటానికి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; పనుచువాండన్‌?= నియమిస్తాను? 


తాత్సర్యం: '"సైరంధ్రీ! నన్ను ఎందుకు ఇట్టా హేళన చేస్తావు? బాగా కండ్లు తెరిచి పేడిని చూడటానికే 
అసహ్యించుకొంటానే! అట్లాంటప్పుడు యుద్దంలో తేరు నడపటానికి పేడిని నేను ఎట్టా నియమిస్తాను? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కైముత్యం చేత అర్థసంసిద్ది అయితే కావ్యార్థాపత్తి. కైముత్యం అంటే- కిముత అనే దాని భావం. 
సేడిని చూడటానికే అసహించుకునేటప్పుడు రథసారథిగా చేసికొనటం గూర్చి చెప్పే దేముంది? (సంపా.) 


వ. అదియునుంగాక. 19 
తాత్పర్యం: అదీకాక. 


చ. కురుబల మేంగుదెంచెనట గోవుల బిట్టజంబట్ట; దానిపై 
బరిగొని శౌర్యసంపదయు బాహుబలంబును జూప(బూని యే 
నరిగెద నట్టె; తేరికి బృహన్నల సారథియైన దీని న 
వ్వరె? పురిలోన నింత కటివా? రథచోదకు లింత యేటికిన్‌.' 20 


ప్రతిపదార్థం: గోవులన్‌= ఆవులను; బిట్టు+అణన్‌= ఉద్దతి పోయేటట్లు; పట్టన్‌= పట్టుకొనటానికి; కురుబలము= కౌరవుల 
సైన్యం; ఏంగుదెంచెన్‌+అట= వచ్చిందట; దానిపైన్‌= ఆ కురుసేనమీద; పరిగొని= చుట్టుముట్టి; శౌర్య= పరాక్రమం అనే; 
సంపదయున్‌= సంపదను; బాహు= భుజములయొక్క; బలంబున్‌= బలాన్ని; చూపన్‌+పూని= చూపించటానికి; ఏను= నేను; 
అరిగెదనట్టె= పోతున్నానట; (ఇటువంటి ముఖ్యమైన సమయంలో) తేరికిన్‌= నా రథానికి; బృహన్నల (పరోక్షంగా-ఒక 
పేడివాడు); సారథి+ఐనన్‌= సారథి అయితే; దీనిన్‌= ఈ చిత్రమైన విషయానికి; నవ్వరె?= నవ్విపోరా?; ఇంత+ఏటికిన్‌= ఇంత 
ఎందుకు? రథచోదకులు= రథం నడిపేవాళ్ళు; పురిలోనన్‌= పట్టణంలో; ఇంత కణివా?= ఇంత అరుదా? 


తాత్సర్యం: ఆవులను పట్టుకొనటానికి కురుబలం వచ్చిందట! అందుచేత పట్టుదలతో దానిపై పరా(క్రమాన్ని 


చూపటానికి పోతున్నానట! ఈ సమయంలో నా రథానికి బృహన్నల సారథి అయితే అందరూ నవ్వుతారు. 
ఇంతదాకా ఎందుకు? నగరంలో సారథులే ఇంత కరువయ్యారా!' 


విశేషం: బృహన్నలను సారథిగా చేసికొనుమని సైరంధ్రి చెప్పటం ఉత్తరుడికి అవమానంగా తోచింది. ఆవులను ముట్టడించింది 
కురుసైన్యంగాని, సామాన్యమైన సైన్యం కాదు. అంతటి సైన్యాన్ని ఎదిరించటానికి తనంతటివాడు వెళ్ళుతున్నాడు. ఇట్టాంటి 
సమయంలో బృహన్నల సారథ్యం వహిస్తే, లోకం అంతా నవ్విపోదా? అని ఉత్తరుడి భావం. దీన్నే 'అట' అనే శబ్దంతో మహాకవి 
తిక్కన ఉత్తరుడి మనోభావానికి అద్దం పట్టినట్టు స్ఫురింపచేశాడు. 


వ. అనిన విని సైరంద్రి యతని కిట్లనియె. 21 
తాత్సర్యం: ఆ మాటలను వినిన సైరంధ్రి ఉత్తరుడితో ఇట్టా అన్నది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 467 


ఉ. కౌరవసేన గాదు త్రిజగంబులు నొక్కట నెత్తి వచ్చినం 
దేరు బృహన్నలా వశగతిం జరియించిన గెల్వ వచ్చు; ద 
ద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన! ము న్నెటుంగుదుం; 
గారణజన్మమై తను వికారము వచ్చిన బెంపు దప్పునే? 22 


ప్రతిపదార్థం: పృథివీ= భూమికి; వర= భర్తయైన రాజు యొక్క; నందన!= కుమారా!, రాజకుమారా!; కౌరవసేన+కాదు= 
ఒక్క కురుసేనయే కాదు; (త్రిజగంబులున్‌= ముల్లోకాలూ (స్వర్గ, మర్త్య, పాతాళాలు); ఒక్కటన్‌= ఒకేసారిగా; ఎత్తి వచ్చినన్‌= 
దండెత్తి వచ్చినాకానీ; తేరు= రథం; బృహన్నలా వశగతిన్‌= బృహన్నలకు స్వాధీనమైన నడకతో; చరియించినన్‌= నడిస్తే; 
గెల్వవచ్చున్‌= జయించవచ్చు; తత్‌= ఆ బృహన్నలయొక్క; వీరగుణంబు= పరాక్రమంయొక్క విధం; సొంపు= ఆధిక్యం 
(అందం అనీ); మున్ను= ఇంతకుముందు; ఎజుంగుదున్‌= (నేను) ఎరుగుదును; కారణ= ఏదో ఒక కారణంవలన; 
జన్మము+ఐ= పుట్టిన (కలిగిన); తను= శరీరంలో; వికారము వచ్చినన్‌= మార్పురాగానే; పెంపు= ఆధిక్యత; తప్పునే?= 
లేకుండా పోతుందా? 


తాత్పర్యం: 'రాజకుమారా! కురుసైన్యమే కాదు, ముల్లోకాలూ ఒకే మారు మీద పడ్డా సరే, రథం బృహన్నలకు వశమై 
సాగితే చాలు, గెలుపు తప్పదు. ఆతడి పరాక్రమం, నాకు ఇంతకుముందే బాగా తెలుసు. ఏ కారణం వలననో 
దేహంలో ఏదో కొద్దిమార్సు కనిపించగానే సహజంగా ఉన్న పరాక్రమం తగ్గిపోతుందా?” 


విశేషం: 'బృహన్నలా వశగతిన్‌'- బృహన్నల సంస్కృతంలో పుంలింగంగానూ, తెలుగులో (స్త్రీలింగ శబ్దంగానూ ప్రయోగించబడింది. 
అందుకు 'బృహన్నలా వశగతిన్‌ - ఉదాహరణం. ఈ ప్రయోగంతో తిక్కన భావ్యర్థ (ముందు రాబోయే కథను) సూచన 
చేశాడని పండితుల భావన. తేరు బృహన్నలకు వశమై నడిస్తే - అని పై ప్రయోగానికి అర్థం. దీనినిబట్టి బృహన్నల సారథే 
కావాల్సిన పని లేదనీ, రథికుడైనా కావచ్చనీ, ముందు కథలో బృహన్నలే అర్జునుడై రథికుడైనాడనీ, 'జనహితి వ్యాఖ్యా 
పండితుల అభిప్రాయం ఉచితంగానే ఉన్నది. మూల భారతంలో మాత్రం 'సారథి అయితే” - (యదివై సారథిస్సస్సాత్‌) అనే 
ఉన్నది. కనుక పై పండితుల అభిప్రాయానికి తిక్కన ప్రయోగమే ఆధారం. 


వ. అనవుడు. 23 
తాత్సర్యం: అనగానే (ద్రౌపది పైవిధంగా చెప్పగానే). 
క. మన మురియాడుచు నుండంగ€ । దన కొరు లప్పటికి లేమి ధరణీశ్వరనం 

దనుండు బృహన్నల. బిలువం । బనుచుట కొడంబడిన పలుకు వలుకుటయు. దగన్‌. 24 


ప్రతిపదార్థం: మనము= మనస్సు; ఉరియాడుచున్‌+ఉండంగన్‌= ఊగిసలాడుతూ (సందేహిస్తూ) ఉండగా; తనకున్‌= తనకుకూడా; 
ఒరులు= (బృహన్నల కాక) వేరేవారు; అప్పటికిన్‌= ఆ సమయానికి; లేమిన్‌= లేకపోవటంతో; ధరణీశ్వర= రాజుయొక్క; 
నందను(డు= కుమారుడు (ఉత్తరుడు); బృహన్నలన్‌= బృహన్నలనే; పిలువన్‌= పిలవటానికి; పనుచుటకున్‌= ఆజ్ఞాపించటానికి; 
ఒడంబడిన= ఒప్పుకొన్న; పలుకు= మాట; తగన్‌+పలుకుటయున్‌= తగినట్టు పలుకగా. 


తాత్సర్యం: బృహన్నలను సారథిగా చేసికొనేందుకు మనస్సు ఒకపక్క అనుమానిస్తున్నా, అప్పటికి వేరేవాళ్ళు 
లేకపోవడంతో ఉత్తరుడు ఆతడినే పిలవటానికి విధిలేక ఒప్పుకొన్నట్లు చెప్పాడు. 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. సైరంధ్రి దెస గనుంగొని 'యేను బోయి తోడ్కొని వచ్చెది నని పూని. 25 


తాత్సర్యం: ఉత్తరుడు అట్టా అన్నప్పుడు, ఉత్తర సైరంధ్రి వైపు చూచి, 'నేను పోయి బృహన్నలను పిలుచుకొని 
వస్తాను” అని బయలుదేరింది. 


సీ, అడుగుల నునుగాంతి నయ్యెడం బద్మరా | గంబుల నెలకట్టు కరణినొప్పం 
బాలిండ్లు దను వెడ వ్రాలింప( జెన్నొందు | నసదు€ గౌందీంగ యల్లాడుచుండం 
దటి వేచి వెనువెంటం దగులు కామాంధ కా । రములీల. గ్రొవ్వెద కొమరుమిగుల6 
గర్భభూషణ మౌక్తిక ప్రభాడోలన । మీక్షణ దీప్తుల నినుమడింపి 


తే. నందియల మొరపంబున కరుగుదెంచి । ప్రోది రాయంచ రయమునఈ. బోవు నవ్వి 
ధంబు దగ నభ్యసించు చందమున. దోన | చన(గ నుత్తర నర్తనశాల కరిగి. 26 


ప్రతిపదార్థం: (బృహన్నల ఉండే నర్తనశాలలోకి ఉత్తర పోయే విధాన్ని ఈ పద్యంలో తిక్కన మహాకవి వర్షించాడు.) 
అడుగుల= పాదాలయొక్క; నును= నిగనిగలాడే; కాంతిన్‌= కాంతితో; ఆ+ఎడన్‌= ఆచోట; పద్మరాగంబుల= పద్మరాగాలు 
అనే మణులయొక్క; నెలకట్టు= కట్టడపునేల (భూమి) (గోడ); కరణిన్‌= వలె; ఒప్పన్‌= అందగించగా ((ప్రకాశించగా); 
పాలిండ్లు= స్తనాలు; తనున్‌= తనను (ఉత్తరను); వెడ= అల్పంగా; (వాలింపన్‌= ముందుకు వంగేటట్టు చేయగా; చెన్ను+ఒందు= 
అందగించే; అసదు= సన్నమైన; కౌను+తీలౌ= తీగవంటి నడుము; అల్హాడుచుండన్‌= ఊగిసలాడుతూ ఉండగా; తటి వేచి= 
సమయం చూచి; వెనువెంటన్‌+తగులు= వెంబడించే; కామ+అంధకారము= కామం అనే చీకటి; లీలన్‌= వలె; (క్రొత్త+వెద= 
కొప్పు; కొమరు మిగులన్‌= అందాన్ని అతిశయింపచేయగా; కర్ణభూషణ= చెవి కమ్మల్లో ఉండే; మౌక్తిక= ముత్యాలయొక్క; 
ప్రభా= కాంతుల యొక్క; డోలనము= ఊగిసలాటలు; ఈక్షణ= చూపులయొక్క; దీపులన్‌= వెలుగులను; ఇనుమడింపన్‌= 
రెట్టింపు చేస్తుండగా; అందియల= కాలి అందెలయొక్క; మొరపంబునకున్‌= సవ్వడికి; అరుగుదెంచి= వచ్చి; (ప్రోది రాయంచ= 
పెంపుడు రాజహంస; రయమునన్‌= వేగంగా; పోవు= వెళ్ళే; ఆ+విధంబు= ఆ తీరును; తగన్‌= తగినరీతిగా; అభ్యసించు 
చందమునన్‌= నేర్చుకొంటున్నట్టుగా; తోన్‌+అ= వెంబడే; చనంగన్‌= వెళ్ళగా; ఉత్తర= రాకుమారి ఉత్తర; నర్తనశాలకున్‌= 
నాట్యశాలకు; అరిగెన్‌= పోయింది. 


తాత్పర్యం: రాకుమారి ఉత్తర అడుగుల ఎర్రటికాంతివలన ఆమె అడుగువేసిన నేల పద్మరాగమణులు పొదిగినట్టు 
ప్రకాశించింది. (పద్మరాగమణులు ఎరుపురంగులో ఉంటాయి). చనుకట్టు బరువుకు ఆమె దేహం ముందుకు 
వాలుతూ ఉన్నది. ఆ బరువుకు ఆమె సన్ననైన నడుము ఊగిసలాడుతూ ఉన్నది. సందుచూసికొని వెంటాడిన 
కామాంధకారంవలి, ఆమెకొప్పు నల్లటికాంతితో నిగనిగలాడుతూ ఉన్నది. ఒయ్యారపునడకవలన ఆమె చెవుల 
కమ్మలు వెనక్కూ ముందుకూ ఊగులాడుతూ కన్నులయొక్క కాంతులను ఇనుమడింపచేస్తూ ఉన్నాయి. కాలి 
అందెల సవ్వడికి ఆమె పెంపుడు రాయంచ ఆమె నడకలో ఉండే ఒయ్యారాన్నీ, వేగాన్నీ నేర్చుకొనాలని వచ్చినట్టుగా 
వెంట నడిచింది. ఆ రీతిగా ఉత్తర నర్తనశాలకు వెల్లింది. 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష, తద్గుణం, అనుగుణం. “అడుగుల నునుంగాంతి... నెలకట్టు కరణినొప్ప' అనే సీసపద్య చరణంలో 

తద్దుణం, ఉటత్రేక్ష. ఆ ఎడ స్వగుణమైన తెలుపును (2) విడిచిపెట్టి అడుగుల నును౮గాంతిని (ఎరుపును) స్వీకరించింది 

కాబటి తదుణాలంకారమని చెప్పవచ్చును. అంతటిలో ఊరుకొనక అది పద్మరాగాల నెలకటా అన్నట్లు ఉన్న దనటంచేత 
స్‌ [>] Ey 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 469 


ఉ(త్రేక్ష కూడా. ఉత్రేక్ష తద్గుణం చేత అను ప్రాణితమవుతున్నది. 'తజివేచి... కొమరు మిగులి అనే పాదంలో ఉత్రేక్ష 'కర్ష 
మౌక్తిక .... ఇనుమడింప” అనే చరణంలో అనుగుణం, 'అందియ... చనంగి - అనే చోట ఉ(త్రేక్ష. రాయంచకు గమనవేగం 
ఉండదు. ఉత్తర బృహన్నల కడకు ఉత్సాహంతో, వేగంగా వెళ్ళుతున్నది. అందుచేత రాయంచ ఆ వేగాన్ని నేర్చుకొనాలని 
ఆమె వెనుకనే వెళ్ళుతున్నది అనే చోట ఉత్రేక్ష- అనే అలంకారాలు ఉన్నాయి. ద్రౌపది సైరం(ధ్రిగా సుదేష్ల మందిరంలో 
ప్రవేశించినప్పుడు ఆమెను వర్లించిన సీసపద్యం (1.308) వంటిదే ఈ పద్యం. ఇది దాని సమాంతర రచనాశిల్పం. తిక్కనకు 
ఇటువంటి వర్షనలంటే ఇష్టం. కథ వేగంగా నడువవలసిన చోటకూడా తిక్కన ఇటువంటి వర్లనలతో ఒక్కొక్కసారి అందంగా 
నడిపిస్తాడు. (సంపా.) 


2. అందమైన సన్నివేశాన్ని కవులు తప్పక వర్లిస్తారు. అందులోనూ సమర్ధులైన తిక్కనవంటి మహాకవుల సంగతి 
సరేసరి. ఉత్తర నర్తనశాలకు వెళ్ళటం ఒక (ప్రధానమైన సన్నివేశం. బృహన్నలగా ఉన్న అర్జునుడు అజ్ఞాతవాసం నుంచి 
బయటపడటానికి ఇది చక్కటి అవకాశం. కాబట్టి ఇది ముఖ్యమైన సందర్భం. దీనికి ఉత్తర ఒక కారణం. అందుకే తిక్కన 
ఉత్తరను వర్షించింది. అసలు వర్షించేవాడే కవి. (వర్లయతి కవయతీతి కవిః) ఈ పద్యంలో తిక్కన, ఉత్తర బాహ్యసౌందర్యాన్నీ- 
అంటే శారీరక సౌందర్యాన్నీ, తరువాతి పద్యంలో ఆమె ఆంతర సౌందర్యాన్నీ, అంటే మానసిక సౌందర్యాన్నీ వర్ణించాడు. 
సామాన్యంగా కవులు బాహ్యాన్నే వర్ణిస్తారు. కాని తిక్కన బాహ్యాన్నీ, ఆంతరాన్నీ కూడా వర్ణిస్తాడు. 


ఆ. _ మెటుంగు మొగిలు సొచ్చు తెజింగున నాట్యమం । దిరము సొచ్చి తనదు గురువు కడకు 
నరిగి నెమ్మి నిట్టు లను నింతి ప్రార్థనా । వినయ సంభ్రమములు పెన(గొనంగ, 27 


ప్రతిపదార్థం: మెటుంగు= మెలుపుతీగ; మొగిలు+చొచ్చు తెజంగునన్‌= మబ్బులోకి చొచ్చుకొని పోయేరీతిగా; ఇంతి= ఉత్తర; 
నాట్యమందిరము+చొచ్చి= నాట్యాన్ని నేర్పించేశాలలో (ప్రవేశించి; తనదు= తనయొక్క; గురువు= గురువైన బృహన్నల; 
కడకున్‌= సమీపానికి; అరిగి= వెళ్ళి; (ప్రార్థనా= వేడుకోవటం; వినయ= వినయం (అణకువ); సంభ్రమములు= తత్తరపాటు 
(అనే భావాలు); పెనంగొనంగన్‌= పెనవేసికోగా; నెమ్మిన్‌= ప్రీతితో, నెమ్మదిగా (గురుభావంతో); ఇట్టులు= ఇట్టా; అనున్‌= 
అన్నది. 


తాత్పర్యం: మెణుపుతీగ మబ్బులో దూరినట్టుగా రాకుమారి ఉత్తర నాట్యమందిరం (ప్రవేశించి, గురువుగారైన 
బృహన్నల వద్దకు వెళ్ళి, వేడుకోలు, అణకువ, తత్తరం ముప్పేటగా పెనవేసికోగా ఈ విధంగా అన్నది. 


విశేషం: అలం: ఉపమ. నర్తనశాలను మేఘంవలె, అందులోకి (ప్రవేశించిన ఉత్తరను మెయుపుతీగగా తిక్కన వర్ణించాడు. 
మెరుపు ఎక్కడున్నా మెరుపే. మెరుపు ఉండే తావు మేఘం. మెరుపువంటి ఉత్తర నాట్యం నేర్చుకొనే మందిరం అది. అందులో 
ప్రవేశించే ఆమె నడకలోని హొయలు ఎంత నాట్యసుందరంగా ఉంటాయో తిక్కన వెనుకటి సీసపద్యంలో చెప్పాడు. 
మెరుపువలె బయట మెరసిన ఉత్తర లోనికి వెళ్ళికూడా మెరుస్తుంది. ఆ మెరుపు ఆమె పలికే ప్రతిభావంతమైన మాటల తీరు. 
సైమెరుపు లోమెరుపుగా చిత్రించటంలో ఉపమాలంకారాన్ని ఊతగా తీసికొని తిక్కన ధ్వనింపచేశాడు. (సంపా). 


గురువుగారిని సమీపించి, మాట్లాడటానికి ముందు ఆమెలో పెనవేసికొన్న “'ప్రార్థన' మొదలైన భావాలు ఆమె 
మానసిక సౌందర్యానికి సంబంధించినట్టివి. (ప్రార్థనా వినయాలు గురుభక్తి వలన, సంభ్రమం తత్‌క్షణ కార్యస్థితి వలన. ఈ 
మహార్ణాన్ని “అంతటినీ మెణుగు మొగిలు సొచ్చు' - ప్రయోగంలో మహాకవి భావింపచేశాడు. ఇది సార్థకం అయిన పోలిక. 
పైకి మామూలు పోలికవలెనే కనిపించినా, నిదానంగా చూస్తే ఎంతో లోతైన అర్థంతో నిండి ఉన్నది. అంధకార బంధురంగా 
మబ్బువలె నల్లగా ఉండే నాట్య మందిరంలోకి మెరుగు వంటి మేనిఛాయగల ఉత్తర (ప్రవేశించినదనటం సముచితం, 


సుందరం అయిన భావం. 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఇచ్చట నొకకయ్యంబున. । జచ్చె మదీయాగ్రజన్ముసారథి; తగువాం 
డెచ్చోట లేమి నాతం । డచ్చు పటుప(డయ్యె నీ క్రియకు నొండొకనిన్‌. 28 


ప్రతిపదార్థం: ఇచ్చటన్‌= ఇక్కడ; ఒక కయ్యంబునన్‌= ఒక యుద్దంలో; మదీయ= నాయొక్క; అ(గ్రజన్ము= అన్నగారైన 
ఉత్తరుడియొక్క; సారథి= రథసారథి; చచ్చెన్‌= మరణించాడు; తగువాండు= (తిరిగి) తగిన సారథి; ఎచ్చోటన్‌+లేమిన్‌= 
ఎక్కడా లేకపోవటంతో; ఆతండు= మా అన్న; ఈ (క్రియకున్‌= ఈ పనికి (రథాన్ని తోలే పనికి); ఒండు+ఒకనిన్‌= వేరేవాడిని; 
అచ్చుపణుపండు+అయ్యెన్‌= ఏర్పాటు చేయలేదు. 


తాత్పర్యం: 'మా అన్నగారి సారథి ఒక యుద్దంలో చచ్చిపోయాడు. తనకు సరిపోయేవాడు దొరక్కపోవటంతో మళ్ళీ 
ఎవడినీ నియమించలేదు. 


విశేషం: ఉత్తర తెలివితేటలూ, చురుకుదనం, ముందుచూపూ ఇందులో బాగా తెలుస్తాయి. తాను బృహన్నలతో చెప్పదలచుకొన్న 
విషయాన్ని ఆరంభించటంలోనే ఉత్తర తెలివిని చూపింది. సారథి విషయంగా తాను వచ్చినట్లు మొదట్లోనే ఉత్తర గురువుకు 
సూచించింది. తన అన్న సారథి చచ్చిన సంగతి బృహన్నలకు ఎందుకు? ఆతడితోనే ముందు పని ఉన్నది కనుకనే చెప్పింది. 
ఒక సారథి పోతే మరొకడిని నియమించుకొనటం సామాన్యమైనపని. తగినవాడు దొరకలేదనీ, అందుకే మరొకడిని 
నియమించలేదనీ, ఉత్తర బృహన్నలకు ముందుగానే చెప్పింది. ఒక సారథి పోతే మరొకడిని నియమించుకొనటం సామాన్యమైనపని. 
తగినవాడు దొరకలేదనీ, అందుకే మరొకడిని నియమించలేదనీ, ఉత్తర బృహన్నలకు ముందుగానే చెప్పింది. సారథి లేని 
కారణాన్నీ (చావటం), వేరేవాడిని పెట్టుకొనకపోవటానికీ (తగువాడు లేకపోవటంవలన) హేతువును ఉత్తర జాగ్రత్తగా, బృహన్నల 
అడుగకుండానే చెప్పింది. దీని తరువాతి వచనంలో ఉత్తర అసలు సంగతిని బయటపెట్టింది. కనుక, అసలు విషయాన్ని 
చెప్పటానికి ముందు, ఆ విషయానికి సంబంధించిన దానిని సూచనగా ఉత్తర చెప్పింది. ఇది కార్యసాధకుల లక్షణం. దీనిని 
ఉత్తర ద్వారా మహాకవి (ప్రదర్శించాడు. 


వ. అది యట్లుండె; నేడు కౌరవులు పసులం బట్టిరని కూయి వచ్చిన, నన్న సన్నద్దు(డై వెనుకం దగుల సమకట్టి, 
సారథ్యంబు సేయువాండు లేమికి విషాదంబు నొందిన, నీ కందువ సైరంధ్రి సెప్పినం బ్రియంబంది నిన్ను. 
దోడ్తేర నన్ను బనిచిన, నేనును నీ పాల నాకు. జనవు గలుగుటంజేసి,'యెల్ల విధంబులం దెత్తు నని పూని 
వచ్చితి; నీవును నా పలుకులు కుటుచసేయక, నీ పెంపునుం బ్రకటంబుగా నయ్యుత్తరకుమారునకు రథంబు 
గడప నియ్యకొని, యి య్యాపద( దలంగ వలయు, నిట్లొడంబడక తక్కుట నా వలని వాత్సల్యంబు 
గొబింతపటుచుటి యనిన నమ్ముద్దియ పలుకులు ముద్దు సేసి. 29 


ప్రతిపదార్థం: అది, అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండగా; నే(డు= ఇవ్వేళ; కౌరవులు; పసులన్‌+పట్టిరి+అని= ఆవులను 
బందీచేశారని; కూయి= మొరపెట్టుకొంటూ వచ్చిన వార్త; వచ్చినన్‌= రాగా; అన్న= అన్న అయిన ఉత్తరుడు; సన్నద్దుండు+ఐ= 
యుద్దానికి సిద్దపడి; వెనుకన్‌+తగులన్‌= కౌరవసేనలను వెన్నంటి తరమటానికి; సమకట్టి= పూనుకొని; సారథ్యంబు, 
చేయువా(డు= రథాన్ని నడిపేవాడు; లేమికి= లేకపోవటంచేత; విషాదంబున్‌+ఒందినన్‌= విచారాన్ని పొందగా; నీ కందువ= 
నీ యొక్క నేర్పరితనం గురించి; సైరంధ్రి, చెప్పినన్‌; ప్రియంబు+అంది= సంతోషించి; నిన్నున్‌= (బృహన్నలను); తోడు+తేరన్‌= 
వెంటతీసికొనిరావటానికి; నన్నున్‌+పనిచినన్‌= నన్ను పంపగా; ఏనును= నేను కూడా; నీ పాల= నీ చెంత; నాకు; చనవు; 
కలుగుటన్‌+చేసి= దగ్గరి పరిచయం ఉండటంచేత; ఎల్ల విధంబులన్‌= అన్ని విధాలా (తప్పకుండా); తెత్తున్‌= తీసికొని వస్తాను; 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 471 


అని, పూని, వచ్చితిన్‌= అని మాట ఇచ్చి వచ్చాను; ఈవును= నీవుకూడా; నా పలుకులు= నా మాటలు; కుఖుచ+చేయక= 
తక్కువ పరచక (లెక్కచేయక); నీ పెంపునున్‌= నీ గొప్పతనం కూడా; (ప్రకటంబుగాన్‌= బయటపడేటట్టు; ఆ+ఉత్తర 
కుమారునకున్‌; రథంబు, కడపన్‌+ఇయ్యకొని= రథం నడపటానికి అంగీకరించి; ఈ+ఆపదన్‌= ఈ కష్టాన్ని; తలంగన్‌+వలయున్‌= 
తప్పించాలి; ఇట్టు+ఒడంబడక= ఈ విధంగా అంగీకరించకుండా; తక్కుట= మానుకొనటం; నా వలని, వాత్సల్యంబు+ 
కొణంత పజుచుట= నాపట్ల అనురాగం (వత్సలభావం) తక్కువ చేయటమే; అనినన్‌= అని అనగా; ఆ+ముద్దియ= ఆ 
ముద్దరాలు-ఉత్తరయొక్క; పలుకులు= మాటలకు; ముద్దు+చేసి= ముచ్చటపడి ఆదరించి. 


తాత్సర్యం: ఆ విషయం అట్లా ఉండగానే, ఇప్పుడు కౌరవులు ఆలమందలను పట్టుకొన్నారనే వార్త వచ్చింది. మా 
అన్న ఉత్తరుడు పోరాడటానికి తయారై సారథి చిక్కకపోవటంతో దిగులుపడి ఉండగా, సైరంధ్రి నీ నేర్పును 
తెలిపింది. అందుకు సంతోషించి, అన్న నిన్ను తీసికొని రావటానికి నన్ను పంపాడు. నాకూ న్స్‌ వద్ద చనవు 
ఉండటంవలన “ఎట్టాగైనా తీసికొని వస్తా" నని చెప్పి వచ్చాను. నా మాటలను నిర్లక్ష్యం చేయకుండా, నీ గొప్పతనం 
బయటపడేటట్టు ఉత్తరుడికి సారథి కావటానికి అంగీకరించి, ఈ ఆపదనుంచి కాపాడాలి. నీవు దీనికి ఒప్పుకొనకపోతే 
నా మీద నీకు వాత్సల్యం కొరవడినట్లే' అని అన్నది. అర్జునుడికి ఉత్తర మాటలు ముద్దుగా అనిపించాయి. 


విశేషం: ఉత్తర సారథివిషయాన్ని వెనుక పద్యంలో కొంతచెప్పి, ఈ వచనంలో బృహన్నలతో మరికొంత చెపుతుంది. ఉత్తర 
మాటలలో పొందిక, వినయం, ఎదుటివాడిని ఒప్పించే నేర్పు కనిపిస్తాయి. బృహన్నల కాదని చెప్పలేని పరిస్థితిని ఆమె “చనువు” 
కారణంగా కల్పించింది. దానికితోడు గురుశిష్యులమధ్య నున్న వాత్సల్యాన్ని సాధనంగా చేసికొన్నది. ఇందులో ఉత్తరలో 
వయసుకు మించిన మానసిక పరిణతి కనిపించింది. తిక్కన పాత్రపోషణలో ఇది ఒక శిల్పరీతి. 


క నగుచు బృహన్నల యిట్లను । 'జగతీశ్వర పుత్రి! నాకు సారథ్యము నే 
ర్పు గలదె? నీ మాటకు నే । మిగులంగా వెటితు(; బొదము మీ దట్లుండెన్‌. 30 


ప్రతిపదార్థం: బృహన్నల; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; జగతీ+ఈశ్వర= రాజుయొక్క; పుత్రి!= 
కుమారీ! (ఉత్తరా!); నాకున్‌= నాకు; సారథ్యము నేర్పు= రథాన్ని తోలటంలో నేర్చు; కలదె?= ఉన్నదా?; నీ మాటకున్‌= నీవు 
చెప్పిన మాటకు; నేన్‌= నేను; మిగులంగాన్‌= దాటటానికి; వెజతున్‌= భయపడుతున్నాను; పొదము= పొమ్ము, పద; మీందు= 
భవిష్యత్తు; అట్టు+ఉండెన్‌= అట్టా ఉన్నదేమో! 


తాత్సర్యం: నవ్వుతూ బృహన్నల ఉత్తరతో ఇట్టా అన్నాడు- 'ఓ రాకుమారీ! సారథ్యం చేసే నేర్పు నా కున్నదా? నీ 
మాట దాటటానికి నాకు భయంగా ఉన్నది. సరే, పద, అట్లా జరగాలని ఉందేమో?” 


విశేషం: బృహన్నల నిజానికి తనను సారథిగా ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉత్తర తనను ఆమె అన్న 
పిలువమన్నట్టు వచ్చి పిలిచింది. ఇది ఆతడికి లోపల సంతోషమే. కాని, పైకి మాత్రం 'నాకు సారథ్యంలో నేర్పు ఉందా? నీ 
మాట కాదనటానికి భయపడుతున్నాను. భవిష్యత్తు అట్టా ఉందేమో?" అనే మాటలు పలుకటం, ఆతడి సందర్భశుద్దిని 
తెలుపుతుంది. సారథిగా వెళ్ళటం బృహన్నలకూ అవసరమే! ఆతడు దీనిని ఒక అవకాశంగా తీసికొన్నాడు.అందుకే, దేవుడిమీద 
బరువువేసినట్లు 'మీందట్టుండెన్‌ అని అంటూ ఒప్పుకొన్నాడు. 'నీ మాటకు నే మిగులంగా వెజతు' అనటంలో ఉత్తరపై ఉన్న 
వాత్సల్యం కూడా స్పష్టపడుతుంది. ఉత్తర అభ్యర్థన కారణంగా, బృహన్నల ఆమెతో తరువాత పద్యంలో “నీ కొరకు ఏ పనైనా 
చేసి, నీకు సంతోషాన్ని కలిగిస్తా నని అంటాడు. 'మీదెట్టుండెన్‌ అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, భవదీయ ప్రార్థనచే( । దివిరి పరమ దుష్కరములు దీర్షియయిన ను 
త్సవ మొనరించెద సార । థ్య విధం బొకం డన(గ నేల యంబుజవదనా!' 31 


ప్రతిపదార్థం: అంబుజవదనా!= పద్మంవంటి ముఖం గల ఉత్తరా! భవదీయ= నీయొక్క; (ప్రార్థనచేన్‌= అభ్యర్థనతో; సారథ్య 
విధంబు= సారథ్యం అనే పని; ఒకండు= ఒకటే; అనంగన్‌+ఏల?= అనటం ఎందుకు?; తివిరి= ప్రయత్నంతో; 
పరమదుష్కరములు= మిక్కిలి కష్టంతో సాధించే పనులు; తీర్భి+అయినన్‌= నెరవేర్చి అయినా; ఉత్సవము+ఒనరించెదన్‌= 
సంతోషాన్ని కలిగిస్తాను. 


తాత్సర్యం: ఓ ఉత్తరా! నీవు నన్ను వేడుకొన్నావు గనుక రథసారథ్యం ఒకటే ఏమిటి? ఎంత కష్టమైనా, ఏ పనైనా 
చేసి నీకు సంతోషాన్ని కలిగిస్తాను. 

విశేషం: బృహన్నల మాటలలో (సారథ్యవిధంబొకం డనంగ నేల?) తాను సారథిగానే కాక, రథికుడిని అవుతాననే భావం కూడా 
తోస్తుంది. 'భవదీయ ప్రార్ధనచే' అన్న ప్రయోగంవలన ఉత్తర మీద ఆతడికున్న అభిమానం ఎట్లాంటిదో తెలుస్తుంది. 'తివిరి 


పరమ దుష్కరములు తీర్చి అయిన నుత్సవ మొనరించెద' అనే మాటలలో కూడా ఆతడి శిష్యవాత్సల్యం ప్రత్యేకంగా తెలుస్తూ 
ఉన్నది. 


వ. అనుచు సంగీతనిలయంబు వెలువడి సలీలంబుగా మెత్త మెత్తన నడతెంచు మత్తశుండాలంబునుం బోలె. ౩2 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; సంగీత నిలయంబున్‌= ఆ నర్తనశాలనుండి; వెలువడి= బయటకు వచ్చి; సలీలంబుగాన్‌= 
విలాసంతో; మెత్త మెత్తన= మెల్ల మెల్లగా; నడతెంచు= నడచివచ్చే; మత్తశుండాలంబునున్‌+పోలె= మదించిన ఏనుగువలె. 


a= 


పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: పై విధంగా అంటూ, నాట్యశాల నుండి విలాసంతో మదించిన ఏనుగువలె నడుస్తూ. (ముందు 


విశేషం: అలం: ఉపమ. 
ఉత్తరుండు బృహన్నలను దనకు సారథిగా. జేసికొనుట (సం. 4-35-10) 


తే. అరుగుదెంచు బృహన్నల నంత నంత. । గని నృపాలసుతుం డను గారవమున( 
'గౌరవులతోదడం గయ్యంబు గలిగె నాకు€ । గడంగి నేడు రథ మ్మీవు గడపవలయు. 33 


ప్రతిపదార్థం: అరుగుదెంచు= వస్తూఉన్న; బృహన్నలన్‌; అంతన్‌+అంతన్‌= అల్లంతదూరంలోనే; కని= చూచి; నృపాలసుతుండు= 
రాజకుమారుడైన ఉత్తరుడు; గారవమునన్‌= ఆదరభావంతో; అనున్‌= అంటాడు; నాకున్‌= నాకు; కౌరవులతోడన్‌= కౌరవులతో; 
కయ్యంబు= యుద్దము; కలిగెన్‌= వచ్చింది; కడంగి= పూని; నేడు= ఇప్పుడు; రథమ్ము= రథాన్ని; ఈవు= నీవు; కడపవలయున్‌= 
నడపవలసింది. 


తాత్పర్యం: అల్లంత దూరాననే బృహన్నలను చూచి ఉత్తరుడు గారవంతో 'కౌరవులతో నాకు కయ్యం వచ్చింది. 
నీవు నాకు రథాన్ని తోలాలి” అన్నాడు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 473 


విశేషం: బృహన్నలను అల్లంతదూరాన్నించే చూచి, తన అవసరాన్ని తెలపటం, ఉత్తరుడి ఆత్రాన్ని తెలుపుతుంది. కౌరవులతో 
ఎందుకు యుద్దం వచ్చిందో తానుగా ఉత్తరుడు బృహన్నలకు చెప్పలేదు. ఇది ఉత్తరుడి రాచరికపు గాంభీర్యాన్నీ, ఆతడి 
ఆరంభశూరత్యాన్నీ సూచిస్తుంది. 


క వేరమ్ము మై మజువుం దొడి । తే రెక్కుము; దప్ప గ్రుంక( దీటిదు నీకున్‌; 
సైరంధ్రి సెప్పె నీదగు । బీరమ్మును బెంపులావు వెరవును మాకున్‌.” 34 


c=. WwW 


ప్రతిపదార్థం: వే= వేగంగా; రమ్ము= రా; మై మటువున్‌= కవచాన్ని (శరీరాన్ని మణుగుపరిచేది); తొడి= తొడిగి; తేరు= 
రథం; ఎక్కుము; నీకున్‌= నీకు; తప్పన్‌+(క్రుంకన్‌= తప్పించుకొనటానికి, మానటానికి; తీఅదు= కుదురదు; నీది+అగు= 
నీయొక్క; బీరమ్మును= వీరత్వాన్నీ (పరా(క్రమాన్నీ); పెంపు= గొప్పతనాన్నీ (ఘనతనూ); లావున్‌= బలాన్నీ; వెరవును= 
ఉపాయాన్నీ (నేర్చునూ, చాతుర్యాన్నీ); మాకున్‌= మాకు; సైరంధ్రి; చెప్పెన్‌= (ఇదివరకే) చెప్పింది. 


తాత్సర్యం: “త్వరగా రావాలి. కవచాన్ని ధరించి రథాన్ని ఎక్కాలి. తప్పించుకొనాలనుకుంటే నీకు వీలుపడదు. నీ 
పరా[క్రమాన్నీ, గొప్పతనాన్నీ, బాహుబలాన్నీ, సారథ్యంలో చాతుర్యాన్నీ గురించి మాకు సైరంధ్రి ముందే చెప్పింది.” 


విశేషం: ఉత్తరుడు 'మాకు' అని అనడంలో, రాచరికపు మర్యాద, గౌరవం తెలుస్తాయి. ఉత్తరుడి విషయంలో ఈ పదం 
ముందుకథలో ఎగతాళికి భాజనం అయింది. ‘వీరము, పెంపు, లావు వెరపు - ఈ గుణాలు వీరులకు అవసరం. రథికుడికే 
కాక సారథికీ అవసరమే. సారథి తెలివితేటల మీద కొంతవరకు రథికుడి విజయం ఆధారపడుతుంది. సమర్ధులైన సారథులు 
కొందరు రథికుల మాన (ప్రాణాలను కాపాడారు. కనుక యుద్దంలో సారథి చాలా (ప్రధానం అయినవాడు. ఆతడు కేవలం 
రథాన్ని మాత్రమే నడపడు. క్రిష్టసమయంలో రథికుడికి 'ఉపాయాన్ని' సూచించి,ఆతడి విజయానికి సహకరిస్తాడు. అందుకే 
తిక్కన మహాకవి బృహన్నలకు పైలక్షణాలు ఉన్నాయని సైరంధ్రి ద్వారా ఉత్తరుడికి చెప్పించాడు. 


చ. అనుటయు, నాట పాట గల యప్పటికిన్‌ నను గోరి పిల్పంబం 
చిన దగుగాక; సంగరము సేంతకు సారథి గమ్ము రమ్ము నీ 
వను టుచితంబె? యెల్లెడల నారసి బాహుబలాధ్యు(డైన యొ 
క్కని రథ మేడ్తెటం గడపంగా నియమింపుము రాజనందనా!' 35 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (పైవిధంగా ఉత్తరుడు) అన్న వెంటనే; రాజనందనా!= ఓ రాకుమారా!; ఆటపాట= నాట్యం, 
సంగీతం; కల+అప్పటికిన్‌= ఉండినప్పుడు (నాట్యసంగీత సంబంధంగా); ననున్‌= నన్ను కూడా; కోరి= కోరుకొని; పిల్వన్‌= 
పిల్వటానికి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; తగున్‌+కాక= సరిపోతుందిగాని; సంగరము+చేంతకున్‌= యుద్దపుపనికి (యుద్దాన్ని 
చేసేందుకు); సారథి+కమ్ము= సారథిగా ఉండుము; రమ్ము= రమ్మని; నీవు= నీవు; అనుట= అనటం; ఉచితంబు+ఎ?= 
న్యాయమేనా?, తగునా?; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్లా; ఆరసి= బాగా వెదకి; బాహుబల+ఆఢ్యుండు+ఐన= భుజబలంలో 
గొప్పవాడైన; ఒక్కనిన్‌= ఒక సమర్దుడిని; రథము= రథాన్ని; ఏడ్పెజన్‌= నేర్పుతో; కడపంగాన్‌= నడపటానికి; నియమింపుము= 


ఆజ్ఞాపించుము. 


తాత్సర్యం: 'రాకుమారా! ఏదైనా ఆటపాట విషయమైతే నన్ను రమ్మంటే సరిపోతుంది కానీ, యుద్దానికి పోతూ 
సారథి కావాలి, రా! అని పిలవడం బాగుందా? (పట్టణంలో) అంతా వెదకి, బలవంతుడూ, సమర్ధుడూ అయిన 
ఒకడిని సారథిగా ఏర్పాటు చేసికొనుము”. 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఉత్తరుడు విధిలేక, తనకు ఇష్టంలేకపోయినా, సైరంధ్రి మాటమీద, బృహన్నలను సారథిగా చేసికొనటానికి ఒప్పుకొన్నట్టు, 
బృహన్నలకు తెలుసు. అది మనసులో పెట్టుకొని, బృహన్నల ఇప్పుడు ఉత్తరుడిని కొంచెం ఉడికించటానికి పైపద్యంలో 
చెప్పినట్టు అంటాడు. ఇంకా ఎక్కువగా అడిగించుకొనటానికీ, పిలుస్తూనే పోయి ఒప్తుకొనటం వలన లోకువ అవుతుందనీ, 
తన అవసరం బాగా తెలియాలనీ కూడా బృహన్నల అట్లా అంటాడు. నాట్యాచార్యుడిగా తన పరిస్థితిని తెలిపి, బలవంతం 
చేయించుకొని ఒప్పుకొనాలని కూడా ఆత డట్టా అంటాడు. ఇది సంభాషణలో ఒక గొప్ప జొచిత్యం. 


వ. అనిన విని వైరాటి కిరీటి కిట్లనియె. 36 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; వైరాటి= విరాటరాజు కుమారుడు (ఉత్తరుడు); కిరీటికిన్‌= అర్జునుడితో (కిరీటం 
గలవాడు కిరీటి); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (బృహన్నల యొక్క) ఆ మాటలను విని ఉత్తరుడు ఇట్లా అన్నాడు. 


ఉ. “ఖాండవ మేర్చునప్పుడు తగన్‌ రథచోదక వృత్తి సల్పి; యా 
ఖండలసూతికిన్‌ జయము గల్ల నొనర్జిన యట్టి బుద్దియున్‌ 
దండితనంబు నీ యెడన తక్కెనె? నా దెస మైత్రి పెన్ను: మిం 
కొండొక మాట దక్కుము, రణోత్సహనం బొనరింపు గ్రక్కునన్‌.' 37 


ప్రతిపదార్థం: ఖాండవము+ఏర్చునప్పుడు= ఖాండవం అనే వనాన్ని కాల్చేటప్పుడు; తగన్‌= తగినవిధంగా; రథ= రథంయొక్క; 
చోదకవృత్తి= తోలేపనిని; సల్పి= నెరవేర్చి; ఆఖండల సూతికిన్‌= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడికి; జయము+కల్లన్‌= 
విజయం చేకూరేటట్టు; ఒనర్భిన+అట్టి= చేసిన సమయంలోఉన్న; బుద్దియున్‌= తెలివీ; దండి తనంబున్‌= పరాక్రమమూ; 
నీ+ఎడన్‌+అ (నీ యెడన)= నీ యందే; తక్కెనె?= పోయాయా?; నా దెసన్‌= నాపై; మైత్రి= స్నేహాన్ని; పెన్సుము= ఎక్కువ 
చేసికొనుము; ఇంకన్‌= ఇంకా (ఇప్పుడుకూడా); ఒండు+ఒక మాట= వేరేమాట (బదులుమాట); తక్కుము= విడిచిపెట్టుము; 
(గక్కునన్‌= వెంటనే; రణ+ఉత్సహనంబు+ఒనరింపు= యుద్దానికి ఉత్సహించుము (యుద్దానికి సంసిద్ధం కమ్ము అని అర్థం). 


తాత్సర్యం: 'ఖాండవ దహనంలో అర్జునుడికి సారథిగా ఉండి, ఆతడికి విజయాన్ని కల్గించినప్పటి తెలివితేటలూ, 
పరా(క్రమం ఇప్పుడు మాత్రమే తగ్గాయా? నా మీద స్నేహాన్ని పంచుకొమ్ము. యుద్దానికి తయారుగా ఉండుము. 
నాకు మరోమాట చెప్పవద్దు”. 


విశేషం: బృహన్నలకు సారథ్యంలో మంచి సామర్థ్యం ఉన్నట్టు మొదట సైరంధ్రి ఉత్తరకూ, తరువాత ఉత్తరుడికీ చెప్పింది. 
దాన్ని నమ్మిన ఉత్తరుడు, బృహన్నలను, ఖాండవదహనంలో అర్జునుడికి నీవల్లనే విజయం కలిగిందని ఇందులో అంటాడు. 
అదీ తనకు బాగా తెలిసినదానివలె; పైగా (ప్రశంసించాడు కూడా. విధిలేక ఒప్పుకొన్న సంగతి బయటకు రానీక, ఉత్తరుడు 
అనటం ఉచితమే! 


తే. అనిన, నాతని మాటకు నడ్డమాడ । వెజచినట్టి తెబింగు భావించి యల్ల 
నియ్యకొనుటయు; నమ్మనుజేంద్రసుతు(డు । దృఢ తను త్రాణ మతనికి( దేరం బనిచె. 38 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 475 


ప్రతిపదార్థం: అనినన్‌= ఉత్తరుడు పైవిధంగా అన్నప్పుడు; అడ్డము+ఆడన్‌+వెజచినట్టి= ఎదురుచెప్పటానికి భయపడ్డ; 
తెజంగు= విధానాన్ని; భావించి= నటించి; అల్లన్‌= మెల్లగా; ఇయ్యకొనుటయున్‌= ఒప్పుకొనగా; ఆ+మనుజ+ఇం[ద్ర 
సుతు(డు= ఆ రాజకుమారుడైన ఉత్తరుడు; అతనికిన్‌= బృహన్నలకు; దృఢ= గట్టిదైన; తను (త్రాణము= కవచాన్ని; తేరన్‌= 
తీసికొనిరావటానికి; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారుడి మాటలకు ఎదురు చెప్పటానికి జంకినట్టు జంకి, బృహన్నల తిన్నగా ఒప్పుకొన్నాడు. 
వెంటనే ఉత్తరుడు బృహన్నలకు గట్టి కవచాన్ని తీసికొనిరమ్మని ఆజ్ఞాపించాడు. 


క. తెప్పించి తొడుగు మీ వని | యొప్పించిన, నిట్టునట్టు నొటివలుగా మై 

గప్పికొని, యా బృహన్నల | యప్పుడు నగుపించె నచటి యబలాజనమున్‌. 39 
ప్రతిపదార్థం: తెప్పించి= (కవచాన్ని) తెప్పించి; -ఈవు= నీవు; తొడుగుము= తొడుగుకో; అని= అని చెప్పి; ఒప్పించి నన్‌= 
అంగీకరించేటట్టు చేయగా; ఆ బృహన్నల; ఇట్టున్‌+అట్టున్‌= ఇటూ అటూ; ఒఅవలుగాన్‌= తార్మారుగా, తలక్రిందులుగా; 
మైన్‌= ఒంటిపైన; కప్పికొని= వేసికొని; అప్పుడు= ఆ సమయంలో; అచటి= అక్కడ ఉన్న; అబలాజనమున్‌= ఆడవాళ్ళను; 
నగుపించెన్‌= నవ్వించాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు గట్టి కవచాన్ని తెప్పించి తొడుక్కోమని బృహన్నలకు ఇస్తే దాన్ని ఆతడు (క్రింది భాగం పెకీ, 
పైభాగం (కిందికీ వచ్చేటట్టు తలక్రిందుగా ఒంటిపైన కప్పుకొని, అక్కడి ఆడవాళ్ళను నవ్వించాడు. 


విశేషం: తాను అమాయికుడను - అని నిరూపించేందుకు బృహన్నల ఇట్లా చేశాడు. పైగా ఇంతకుముందు, “ఆటపాట 
విషయంగా పిలిపిస్తే బాగుంటుంది గాని, యుద్దం చేయటానికి సారథిగా ఉండమంటే ఏం బాగుటుంది" అనీ బృహన్నల 
ఉత్తరుడితో (35స॥) అనిఉన్నాడు. దానికి తగినట్టు, ఇప్పుడు కవచాన్ని తొడుక్కొనేటప్పుడు కూడా ఏమీ తెలియనట్టు 
తల(క్రిందులుగా బృహన్నల తొడుక్కొన్నాడు. 


క  ఉత్తరు(డు సత్వరంబుగ( । దత్తనువున మటువు దొడిగి తానును హృద్యో 
దాత్తంబగు కంకట మిడి । చిత్తము పసి గ్రమ్మణింప( జిడిముడిపడ(గన్‌. 40 


ప్రతిపదార్థం: ఉత్తరుండు= ఉత్తరకుమారుడు; సత్వరంబుగన్‌= తొందరగా; తద్‌+తనువునన్‌= ఆ బృహన్నల దేహానికి; 
మణువు= కవచాన్ని; తొడిగి= తానే తొడిగి; తానును= తానూ; హృద్య+ఉదాత్తంబు+అగు= మనోహరం, గొప్పదీ అయిన; 
కంకటము+ఇడి= కవచాన్ని తొడిగి; చిత్తము= ఆలోచన (మనసు); పసిన్‌= పశువులను (ఆవులను); క్రమ్మణింపన్‌= వెనక్కు 
మళ్ళించటానికి; చిడిముడిపడ(గన్‌= త్వరపడగా (ముందు వచనంతో అన్వయం). 


తాత్సర్యం: (బృహన్నల, కవచాన్ని తలక్రిందులుగా తొడుక్కొంటే) ఉత్తరుడు వెంటనే బృహన్నల శరీరానికి ఆ 
కవచాన్ని సరిగా తొడిగి, రమణీయమూ, ఉదాత్రమూ అయిన మరొక కవచాన్ని తానూ తొడుక్కొని, ఆవులను 
మళ్ళించటానికి మనసు తొందరించగా. 


విశేషం: బృహన్నల కవచాన్ని తలక్రిందులుగా తొడుగుకొంటే, ఉత్తరుడే దానిని స్వయంగా ఆతడికి తొడిగాడు. రాకుమారుడై 
ఉండి కూడా సారథికి కవచాన్ని తొడగటం ఏమిటి? అనే సందేహానికి - 'ఉత్తరుడి అవసరం అటువంటిదిలే' అని 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


సర్దుకొనవచ్చును. కాని, కవచాన్నే తొడుక్కొనటం తెలియని బృహన్నల ఎట్టా సారథ్యం చేస్తాడనే అనుమానం కూడా 
ఉత్తరుడికి రాలేదు. పైగా బృహన్నల, కవచాన్ని తొడుక్కొనే తీరుతో ఆడవాళ్ళని నవ్వించాడు. అందరితోపాటు ఉత్తరుడూ 
నవ్వుకొనే ఉంటాడు. ఉత్తరుడి మనసంతా “పసిగ్రమ్మణేంప చిడిముడి” (ఆవులను మళ్ళించటానికి తొందర) పడుతూ ఉన్నది. 
ఆ తొందరలో ఆతడికి ఆ అనుమానం వచ్చిఉండదు. మరి ఈ సన్నివేశాన్ని కవి ఎందుకు చిత్రించినట్టు? దీనికి ఇట్లా 
సమాధానం చెప్పుకొనవచ్చును? 


వికృతమైన ఆకారంవలనా, చేష్టలవలనా హాస్యం పుట్టుతుంది. అర్జునుడు వికృతాకారుడైన బృహన్నలగా ఉన్నాడు. ఆ 
వికృతత్వానికి తోడు, కవచాన్ని “ఒజవలుగా” (తలక్రిందులుగా) తొడుక్కొనడం జరిగింది. అందుకే అక్కడ హాస్యం పుట్టింది. 
కనుకనే అట్లా జనం నవ్వింది. హాస్యాన్ని పుట్టించటానికే కవి ఇట్టా వర్షించాడు. 


వ. బృహన్నల నవలోకించి. 41 
తాత్సర్యం: బృహన్నలను చూచి (ఉత్తరుడు ఇట్టా అన్నాడు.) 


క. 'హయములం బూన్వుము రథమున, | రయమున సిడమెత్తు; మిపుడ రావలయును గో 
చయము గొని, యస్మదీయ వి । జయ మభినందింప( బురముజను లెదురుకొనన్‌.” 42 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; రథమునన్‌= రథానికి; పూన్సుము= కట్టుము; రయమునన్‌= తొందరగా (వెంటనే); 
సిడము+ఎత్తుము= జెండాను కట్టుము; అస్మదీయ= మాదైన; విజయము= విజయాన్ని; అభినందింపన్‌= పొగడటానికి; పురము 
జనులు= పట్టణంలో ఉన్న (ప్రజలు; ఎదురుకొనన్‌= ఎదురువచ్చేటట్లు; గోచయము= ఆవులమందను; కొని= తోలుకొని; 
ఇపుడు+అ= ఇప్పుడే (ఏమాత్రం ఆలస్యం లేకుండా); రావలయును= తిరిగిరావాలి. 


తాత్సర్యం: 'రథానికి గుర్రాలను కట్టుము. తొందరగా ధ్వజాన్ని నిలుపుము. పౌరులందరూ నా విజయాన్ని పొగడి 
స్వాగతం చెప్పేవిధంగా వెంటనే ఆవులను తోలుకొని రావాలి”. 


విశేషం: పురజనులంతా తన విజయాన్ని (ప్రశంసిస్తూ మందను మళ్ళించుకొని వచ్చినందుకు స్వాగతం చెప్పాలని అనుకొనటం 
ఉత్తరుడి శక్తికి మించిన పనే అయినా, అప్పటికి అది ఆతడికి తెలియదు కనుక, అట్లా అనుకొనటమే ఉచితం. అట్లా 
అనుకొనటంలో, ఆతడి పనితొందరా, ఆసక్తి, ఆశయం తెలుస్తాయి. అంతే కాదు, అది భావిశుభసూచనం, శుభశకునం 
కూడా. 


తే. అనిన 'నీ వేమి పనిచిన నట్ల చేయ । వలయు; నీ వున్నయెడ నుండవలయు; నీవు 
సన్న దెస జనవలయు; నా శక్తి యెటింగి । పంచి పనిగొని కడిమిమై. బగటి గెలుము.” 43 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (పైవిధంగా ఉత్తరుడు అనగా దానికి బృహన్నల); నీవు= నీవు; ఏమి= దేనిని; పనిచినన్‌= 
నియమిస్తే; అట్టు+అ= అట్లాగే; చేయవలయున్‌= చెయ్యాలి; నీవు+ఉన్న+ఎడన్‌= నీవు ఉండేచోటనే (నీవు ఎక్కడుంటే 
అక్కడ); ఉండవలయున్‌= ఉండాలి; నీవు= నీవు; చన్నదెసన్‌= పోయిన పక్కకు; చనవలయున్‌= (నేనూ) పోవాలి; నా= నా 
యొక్క; శక్తి= సామర్ధ్యాన్ని; ఎటింగి= తెలిసికొని; పంచి= ఆజ్ఞాపించి; పనిగొని= పనిచేయించుకొని; కడిమిమైన్‌= పరాక్రమంతో; 
పగణన్‌= పగవాళ్ళను; గెలుము= గెలవవలసింది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 477 


తాత్సర్యం: ఉత్తరుడి మాటలకు బృహన్నల ఇట్లా అన్నాడు: 'నీ వేమి చెప్పితే అదే చేయాలి; నీ ఉండేచోటనే 
ఉండాలి. నీవు పోయిన చోటికే పోవాలి. నా శక్తి ఎంతో తెలిసికొని నన్ను నియమించి నాతో పనిచేయించుకొని 
పగవాళ్ళను జయించుము.” 


విశేషం: నీ వేమి పనిచిన-చనవలయు-అనే మాటలలో, సారథిగా తాను ఎట్లా ఉండాలో బృహన్నల చెప్పుకొన్నాడు. పైకి 
వినయంగా చెప్పుకొన్నట్టున్నా, లోతుగా చూస్తే బృహన్నల మాటలలో హేళన కూడా ఉన్నట్టు తోస్తుంది. నీవు ఒంటిగా 
యుద్దానికి పోలేవనీ, నే నుంటేనే నీకు విజయం కలుగుతుందని కూడా బృహన్నల మాటలలో ధ్వనిస్తుంది. 'నా శక్తి 
యెజింగి, అనటంలో, తనశక్తికి మించకుండా ఏవైనా పనులు చేయడానికి ఆజ్ఞాపించుమని, మామూలుగా పైకి కనిపించే అర్థం. 
ఇందులో నిగూఢం అయిన అర్థం కూడా ఉన్నది. నా శక్తిని గమనించి, నేను ఎంతటివాడినో తెలిసికొనగలిగితే, నీకు విజయం 
తప్పక కలుగుతుందనీ అర్థమే! నా విషయంలో జాగ్రత్త అని కూడా ధ్వని. 


వ. అని పలుకుచు మనంబున ముదం బొదవ నా ధనంజయుండు. 44 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= అని అంటూ; మనంబునన్‌= హృదయంలో; ముదంబు+ఒదవన్‌= సంతోషం కూడగా; ఆ 
ధనంజయుండు= ఆ అర్జునుడు. 


తాత్సర్యం: పై విధంగా అంటూ, మనస్సులో సంతోషం కలుగగా ఆ అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇన్నాళ్ళుగా కౌరవులమీద నున్న కసి తీర్చుకొనటానికి కొంతవరకైనా అవకాశం చిక్కింది కదా అని అర్జునుడికి 
సంతోషం కలిగింది. అదీ మనసులోనే; పైకి కనిపించదు. 


క కాంచనమాలాలంకృత | చంచత్తను లీల మెబియ జవనాశ్వములం 
బూంచి రథంబున మణిమయ । పంచాననకేతు వెత్తె బంధుర భంగిన్‌. 45 


ప్రతిపదార్థం: కాంచన= బంగారంతో చేయబడ్డ; మాలా= దండలతో; అలంకృత= అలంకరించబడ్డ; చంచత్‌= (ప్రకాశించే; 
తను= శరీరంయొక్క; లీల= విలాసం; మెజయన్‌= శోభిల్లుతున్న; జవన+అశ్వములన్‌= వేగంగా పోయే గుర్రాలను; 
రథంబునన్‌= రథానికి; పూంచి= కట్టి; బంధుర= దట్టమైన; భంగిన్‌= పద్దతిలో; మణిమయ= మణులతో నిండిన (మణులను 
పొదిగిన); పంచానన= సింహం ఆకారంలోఉన్న; (వెడల్పుగల మొగం ఉండేది కనుక, సింహానికి పంచాననం అనే పేరు 
వచ్చింది); కేతువు= జెండాను; ఎత్తెన్‌= పైకెత్తి కట్టాడు (ఎగురవేశాడు). 


తాత్సర్యం: బంగారు దండలు వేయటంవలన మెరిసిపోయే వేగవంతాలైన జాతిగు(ర్రాలను రథానికి కట్టి, నవరత్నాలు 
పొదిగిన సింహకేతనాన్ని రథానికి కట్టాడు. 


విశేషం: వీరులకు యుద్దానికి పోవటమంటే పెళ్ళికి పోవటమే. అందుకే అలంకరించుకొంటారు. అట్లాగే రథాన్నీ, గుర్రాలనూ, 
ఏనుగులనూ రకరకాలైన మణులు పొదిగిన ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ పద్దతే ఇప్పుడు ఆవులనూ, ఎద్దులనూ 
పట్టెడలతో అలంకరించటంలో ఉన్నది. 


వ. ఇట్లు సన్నాహంబు మెటిసిన సారథిం జూచి యుత్తరయుం జలులు నిట్లనిరి. 46 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సన్నాహంబు మెజసిన= యుద్దానికి సిద్దంగాఉన్న; సారథిన్‌+చూచి; ఉత్తరయున్‌, 
చెలులున్‌= ఉత్తరా, ఆమె చెలికత్తెలూ; ఇట్టు+అనిరి= ఇట్లా పలికారు. 


తాత్సర్యం: ఈ రకంగా యుద్దానికి వెళ్ళటానికి సిద్దంగా ఉన్న సారథి అయిన బృహన్నలను చూచి ఉత్తరా, ఆమె 
చెలికత్తెలూ ఇట్లా అన్నారు. 


కు “కురువీరుల గెలిచి తదం | బరములలో. జిత్రవర్ణ భాసురములుగా( 
దర మెటి(గి లోచనోత్సవ | కరములుగా బొమ్మపాత్తికలకుం దెండీ.' 47 


ప్రతిపదార్థం: కురువీరులన్‌= కౌరవవీరులను; గెలిచి= జయించి; తద్‌+అంబరములలోన్‌= వారు ధరించిన గుడ్డలలో 
(తలపాగాలలో); చిత్రవర్లభాసురములు+కాన్‌= రంగురంగులు వెలుగొందేవిగా; తరము+ఎతి(గ= వాసిని తెలిసికొని (నాణ్యతను 
గుర్తించి); లోచన+ఉత్సవకరములుగాన్‌= కంటికింపుగా ఉండే (వస్త్రాలను); బొమ్మపొత్తికలకున్‌= బొమ్మలకు కట్టే గుడ్డలకొరకు; 
తెండీ= తీసుకొనిరండి. 


తాత్సర్యం: 'కురునీరులను జయించి, వాళ్ళ తలపాగాలలో రంగురంగులతో వెలుగొందేవాటినీ, కన్నులపండుగగా 
ఉండేవాటినీ, వాసి తెలిసి, బొమ్మపొత్తికలకు తీసికొని రండి.” 


విశేషం: చిన్న పిల్లలు ఆడుకొనే తాటాకు, కొయ్య, లక్క మొ॥ బొమ్మలకు కట్టే రంగురంగు గుడ్డలను బొమ్మపొత్తికలు 
అంటారు. ఇవి పట్టు. ఉన్ని, నూలు మొదలైన రకరకాల గుడ్డలు. ఘనమైన కురువీరుల తలపాగాలు విలువైనవిగా, 
అందమైనవిగా ఉంటాయి. కనుకనే ఉత్తర మొదలైన బాలికలు వాటిని అపురూపమైనవిగా అనుకొనటంవలన వాటిని తెమ్మని 
చెప్పారు. లోకోత్తర వీరులైన కౌరవుల తలపాగాలను కేవలం బొమ్మపొత్తికలకై తెమ్మనటం ఎంతో గొప్ప అనీ, అదీ తన 
అన్నచేత తెప్పించుకొనటం ఆతడి పరా(క్రమానికి ఒక గుర్తుగా ఉంటుందనీ ఉత్తర భావించింది. 


క, అనుడు బృహన్నల యిట్లను, । 'జనపాలకనందనుండు జయలక్ష్మిం జే 

కొనునటె! చీరలు దెచ్చుట | పనియే! యటు సూడు(, డెల్ల భంగుల. దెత్తున్‌.” 48 
ప్రతిపదార్థం: అనుడున్‌= (ఉత్తరా, చెలికత్తెలూ పైవిధంగా) చెప్పగానే; బృహన్నల; ఇట్లు+అను= ఇట్టా అన్నాడు; జనపాలక 
నందనుండు= రాకుమారుడు అయిన ఉత్తరుడు; జయలక్ష్మిన్‌= విజయం అనే లక్ష్మిని; చేకొనును+అటె!= చేపడతాడట!; 


చీరలు= వస్త్రాలు (బొమ్మపాొత్తికలు); తెచ్చుట= తీసికొనిరావటం; పనియే?= అదొక పెద్దపనా?; అటు+చూడు(డు= అట్లే 
చూస్తూఉండండి (క్షణంలో); ఎల్లభంగులన్‌= ఎట్టాగైనా; తెత్తున్‌= తెస్తాను. 


తాత్పర్యం: ఉత్తరా, చెలికత్తెలూ పైవిధంగా అన్నదానికి బృహన్నల ఇట్టా అన్నాడు- “రాకుమారుడు విజయలక్ష్మిని 
చేపడతాడట! బొమ్మపాత్తికలు తేవటం అంత పెద్దపనా? అట్లాగే చూస్తూ ఉండండి, చిటికెలో వాటిని తప్పక 
తీసికొని వస్తాను”. 

విశేషం: తలపాగాలను కోసి తీసికొనిరావటం అంటే వాళ్ళతలలను తెచ్చినట్లే! వీరుడికి తలపాగా చాలా విలువైనది. అట్లాగే, 


రథానికి కేతనం (జెండా) కూడా అట్టాంటిదే. జెండా కూలడమంటే ఆ వీరుడు కూలడమే! అందుకే ఉత్తర కురువీరుల 
తలపాగాలను తెమ్మన్నది. 'రాకుమారుడైన ఉత్తరుడు జయలక్ష్మిని చేపడతాడట. నేను చీరలను తేవటం ఎంత?” అని 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 479 


అనటంలో బృహన్నలలోని పరిహాసకుశలత కనబడుతుంది. ఇందులో రాకుమారుడు జయం పొందేమాట ఎట్టా ఉన్నా 
(యుద్దం చేసే విషయం), తాను కౌరవుల వస్రాలను తెస్తాననే సూచన కూడా ఉన్నది. 


వ. అనుచు ధనుస్తూణీర కృపాణ ముద్ద్గరాది వివిధ సాధనంబులు రథంబుపై( బదిలంబుగా నిడి నొగలెక్కి 
పగ్గంబుల స్రుక్కుసక్కంజేయ, నుత్తరుండును బసులం బట్టిన దెన గోపాలకు నడిగిన, వాడు 
పితృవణంబువలనని చెప్పిన వినుచు, రథారోహణంబు సేసి, వెడలి, పారవృద్ధ పుణ్యాంగనా భూసుర 
సమూహంబులు బృహన్నలం జూచి “తొల్లి ఖాండవ దహనంబున నర్జునునకు నీ కతంబున నయిన 
మాంగల్యం బెట్టి దట్టిద భవత్సాహాయ్యంబున భూమింజయున కయ్యెడు' మని దీవించి సేసలు సల్లం 
బురంబు నిర్గమించి, నిరర్గళపరాక్రముం డయిన యా ఫల్గును నైపుణంబున వల్ల దశ్వంబగు రథంబు 
రయంబునకు మెచ్చుచుం బరేతనిలయ ప్రాంత ప్రదేశంబు సేరం జని. 49 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; ధనుస్‌+తూణీర కృపాణ ముద్గర+ఆది= విల్లు, అమ్ములపొది, కత్తి ఇనుపగుదియ 
మొదలైన; వివిధ= అనేకరకాలైన; సాధనంబులు= యుద్దానికి అవసరమైన పరికరాలు; రథంబుపైన్‌= రథంమీద; పదిలంబుగాన్‌= 
భద్రంగా; ఇడి= ఉంచి; నొగలు= సారథి కూర్చుండే తొట్టివలె ఉండేచోటు; ఎక్కి; పగ్గంబుల= పగ్గాల; (స్రుక్కు= చిక్కుముడి; 
చక్కన్‌+చేయన్‌= సరిజేయగా(విప్పగా); ఉత్తరుండును; పసులన్‌+పట్టిన దెస= గోగ్రహణం జరిగిన దిక్కుఏది అని; 
గోపాలకున్‌+అడిగినన్‌= ఆవుల కాపరిని (అధికారిని) (ప్రశ్నించగా; పితృవణంబు, వలను+అని= శ్మశానం ఉండే దిక్కు- 
అంటే ఉత్తర దిక్కు అని; చెప్పినన్‌= చెప్పగా; వినుచున్‌= వింటూ; రథ+ఆరోహణంబు+చేసి= రథాన్ని ఎక్కటంచేసి; వెడలి= 
బయలుదేరి; పౌర= పురజనులు (పౌరులు); వృద్ద= వృద్దులు; పుణ్య+అంగనా= ముత్తైదువులు; భూసుర= (బ్రాహ్మణులయొక్క; 
సమూహంబులు= గుంపులు (మొత్తాలు); బృహన్నలన్‌+చూచి= బృహన్నలను చూచి; తొల్లి= పూర్వం; నీకతంబునన్‌= నీవు 
కారణంగా; ఖాండవదహనంబునన్‌= ఖాండవవనాన్ని కాల్చినప్పుడు; అర్జునునకున్‌; అయిన= కలిగిన; మాంగల్యంబు= శుభం; 
ఎట్టిది+అట్టిది+అ= ఎట్టాంటిదో అట్లాంటిదే; భవత్‌+సాహాయ్యంబునన్‌= నీ యొక్క సహాయంతో; భూమింజయునకున్‌= 
ఉత్తరుడికి; అయ్యెడు+అని= అవుతుంది అని; దీవించి= ఆశీర్వదించి; సేసలు= అక్షతలు; చల్లన్‌= చల్లగా; పురంబు= నగరం; 
నిర్ణమించి= దాటి బయటికివచ్చి; నిరర్గళ= అడ్డులేని; పరాక్రముండు+అయిన= పరాక్రమం కలవాడయిన; ఆ, ఫల్లును, 
నైపుణంబునన్‌= ఆ అర్జునుడి నేర్పరితనం వలన; వల్లత్‌+అశ్వంబు= ముందుకు ఉరికే గుర్రాలతో కూడింది; అయిన; 
రథంబు, రయంబునకున్‌= రథంయొక్కవేగానికి; మెచ్చుచున్‌= పొగడుతూ; పరేతనిలయ= శ్మశానంయొక్క; (ప్రాంత= 
సమీపంలోఉన్న; |ప్రదేశంబు= చోటు (తావు); చేరన్‌+చని= సమీపించి. 


తాత్పర్యం: పై విధంగా ఉత్తరతో, చెలికత్తెలతో చెప్పుతూ, బృహన్నల విండ్లను, అమ్ములపొదులనూ, కత్తులనూ, 
ఇనుపగుదియలు మొదలైన ఎన్నో ఆయుధాలను రథంలో పెట్టి, నాగలపై కూర్చొని, పగ్గాల చిక్కుముడులను 
విడదీశాడు. ఆ లోపల ఉత్తరుడు పశువులను కౌరవులు ఏ దిక్కులో పట్టుకొన్నారని గోపాలకులపెద్ద ద్వారా 
తెలిసికొని, శ్మశానంవైపుగా బయలుదేరాడు. పురజనులు, పెద్దలు, ముత్తైదువలు, (బ్రాహ్మణులు బృహన్నలను 
చూస్తూ “ఇంతకు ముందు ఖాండవాన్ని దహించేటప్పుడు నీ వలన అర్జునుడికి ఏ శుభం కలిగిందో, అట్లాంటి శుభమే 
ఇప్పుడు కూడా నీవలన ఉత్తరుడికి కలగాలి” అని దీవిస్తూ, అక్షతలు చల్లారు. ఉత్తరుడు నగరాన్ని దాటి, బృహన్నల 
సారథ్యనైపుణ్యంతో కూడిన రథవేగాన్ని పొగడుతూ, శ్మశానానికి సమీపంగాఉన్న చోటుకు చేరి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అభినవ జలధర శ్యామంబు లగునెడ । లాకు జొంపంబుల ననుకరింప, 
సాంధ్యరాగోపమచ్చాయంబులగు పట్లు । కిసలయోత్మరములయ గ్రేణి సేయ, 
రాజమరాళ గౌరములగు చోటులు | తటిచు( బూ. బొదల చందంబు నొంద, 
హారిద్రరుచి సమానాకృతులగు రావు । లడండు పుప్పాడులట్లు మజియం 


తే. గలయ నెగసి ధరాధూళి లలితవనము । దివికి నలింగాంపు వోయెడు తెజంగు దాల్ప 
గోగణము ముంగలిగ నేల గోడివడంగ | నడచు కౌరవరాజు సైన్యంబు( గనియె. 50 


ప్రతిపదార్థం: (ముందుకు సాగిపోతున్న కౌరవుల మహాసైన్యాన్ని ఒక ఉద్యానవనంతో పోల్చి తిక్కన మహాకవి ఈ పద్యంలో 
రమణీయంగా వర్లించాడు.) అభినవ= (క్రొత్తదైన; జలధర= మేఘంవలె (జలాన్ని ధరించింది కనుక మేఘం అని భావం); 
శ్యామంబులు+అగు= నల్లనైన; ఎడలు= తావులు; ఆకుజొంపంబులన్‌= ఆకుల గుబురులను; అనుకరింపన్‌= అనుసరించగా 
(పోలినాయి అని భావం); సాంధ్యరాగ+ఉపమఛ్చాయంబులు+అగుపట్టు= సాయంకాలపు ఎరుపురంగుతో పోల్చదగిన కాంతిగల 
తావులు; కిసలయ+ఉత్కరములన్‌= చిగుళ్ళ మొత్తములను; (క్రేణి+చేయన్‌= గేలిచేయగా; రాజమరాళ= రాజహంసలవలె; 
గౌరములు+అగు= తలుపైన; చోటులు= స్థలాలు; తజచు= దట్టమైన (అరుదైన); పూ+పొదలచందంబున్‌+ఒందన్‌= 
పూలపొదరిళ్ళవలె ఉండగా; హారిద్ర= పసుపుపచ్చరంగుయొక్క; రుచి= కాంతితో; సమాన+ఆకృతులు+అగు= సమానమైన 
ఆకారం ఉన్న; ఠావులు= ప్రదేశాలు: అడరెడు= వ్యాపించే; పుప్పాడులట్టు= పుష్పాళ్ళవలె; మెజయన్‌= శోభిల్లగా; కలయన్‌+ఎగసి= 
కలిసి పైకి ఎగిరి; ధరా= నేలపైఉన్న; ధూళి= దుమ్ము (అనే పుప్పొడి); లలితవనము= రమణీయం అయిన ఒక ఉద్యానవనం; 
దివికిన్‌= స్వర్గలోకానికి; నలిన్‌= మెల్ల మెల్లగా ((క్రమంగా); కాపు+పోయెడు= వలసపోతున్న; తెజంగ+తాల్పన్‌= రీతిగా 
ఉండగా; గోగణము= ఆవులమందకు; ముంగలిగన్‌= ముందర ఉన్న; నేల= భూమి; గోడి+పడంగన్‌= (క్రుంగిపోగా; నడచు= 
నడుస్తున్న; కౌరవరాజ= కురురాజైన దుర్యోధనుడియొక్క; సైన్యంబున్‌= సేనను; కనియెన్‌= చూచాడు. 


తాత్సర్యం: ఆవులమంద వెనకాల వెళుతున్న కురు సైన్యాన్ని ఉత్తరుడు కనుగొన్నాడు. ఆ మహాసైన్యం నడుస్తూవుండగా 
లేచిన రంగురంగుల ధూళి అందమైన ఉద్యానవనంవలె ఉండి స్వర్గలోకానికి వలసపోతున్నదేమో అనేటట్టు అలరారింది. 
సైన్యం పోతూ ఉన్నప్పుడు రేగిన దుమ్ము రంగురంగుల ప్రదేశాలమీదుగా పైకిలేస్తూ ఉన్నది. మేఘంవలె ఉన్న నల్లటి 
'ప్రదేశాలనుండి లేచిన దుమ్ము ఆకుగుబుర్లవలె ఉన్నది. సాయంకాలపు ఎయుపువలె ఎర్రగా ఉండే తావులనుంచి 
లేచిన దుమ్ము చిగుళ్ళ గుంపులవలె ఉన్నది. రాయంచలవలె ఉన్న తెల్లటి తావులమీదుగా లేచిన ధూళి, గుబురైన 
పూలపొదరిళ్ళవలె ఉన్నది. పసుపుపచ్చని తావులలో లేచిన దుమ్ము అలా కలిసి పైకెగసిన ఆ ధూళియొక్క దృశ్యం 
వెరసి పుప్పాడివలె ఉన్నది. ఒక ఉద్యానవనం స్వర్గలోకానికి వలసపోతూ ఉన్నట్లుంది. ఆ సైన్యం నడుస్తూ ఉంటే 
ముందున్న నేల కుంగిపోతున్నట్టుగా ఉన్నది. అట్లా ఉన్న మహాసైన్యాన్ని ఉత్తరుడు చూచాడు. 


విశేషం: 1. 'నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వ” మనే ప్రశంసకు దోహదకారి అయిన సన్నివేశాలలో ఇది ఒకటి. ఉత్తరుడిలో 
ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. ఆ స్థానంలో భయం పరవళ్ళుత్రాక్కే సన్నివేశం ఇక్కడ మొదలు కావాలి. అందుకు 
ఉత్సాహప్రేరకమైన విభావం భయానకంగా భావించబడాలి. ఈ ఘట్టంలో ఒక యుద్దవీరుడు సైన్యాన్ని వీరిదృష్టితో చూడాలి. 
అతడు వీరుడు కాకపోతే భీరదృష్టితో చూస్తాడు. కాని, ఆ రెండు దృష్టులకూ ఎదుట నిలిచే విభావం ఒకటిగానే ఉండాలి.ఇది 
రసశిల్పం. ఇక్కడ మూలచిత్రణం ఒక తీరుగా ఉన్నది. తిక్కన తీర్చిన తీరు మరొక రకంగా ఉన్నది. మూలంలో సైన్యం, 
దానివలన రేగిన దుమ్ము-అనే రెండంశాలు విడిగా వర్లించబడ్డాయి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 481 


358 


“తదనీకం మహత్‌ తేషాం నిబభౌ సాగరోపమమ్‌, 

సర్పమాణ మివాకాశే వనం బహులపాదపమ్‌. 

దదృశే పార్టినో రేణుర్దనితస్తేన సర్పతా, 

దృష్టిప్రణాశో భూతానాం దినస్ప్సృక్‌ కురుసత్తమ॥ (4-36-18) 


ఆ మహాసైన్యం మొదట సముద్రంవలె కనపడింది. ఆ తరువాత దట్టమైన చెట్లతో కూడుకొన్న అడవి ఆకాశం వైపు 
'ప్రాకుతున్నట్టు తోచింది. ఇది అత్యంత సుందరమైన ఉపమానం. అలలతో కదులుతున్నా అనంతంగా కనపడేది సముద్రం. 
ఇది సేనయొక్క బాహుళ్యాన్ని చెప్పేది. అయితే అది ముందుకు సాగుతున్నది. ఉత్తరుడు వెనుకనుండి చూచాడు. అనంతమైన 
సముద్రం ఆకాశాన్ని ముద్దుపెట్టుకొన్నట్లే ఉంటుంది. అయితే చతురంగసేన ఎత్తుపల్హాలుగా ఉండటంచేత పరిశీలించి చూస్తే 
అది సముద్రంగానే కాక, నడుస్తున్న అరణ్యంవలె ఉన్నది. అది ఆకాశంవైపు పాకుతూ వెళ్ళుతున్నట్టుండటం సహజం. ఈ 
ఉపమానం సేనకు సంబంధించింది. మూలంలో దుమ్ముకూడా వర్ణించబడింది. ఆ దుమ్ము చూచేవారి దృష్టిని [క్రమ్మివేస్తున్నది 
(నాశనం చేస్తున్నది). ఆకాశందాకా వ్యాపిస్తున్నది. మూలంలో దుమ్మును చూచి సైన్యాన్ని భావనం చేసిన తీరులేదు. సైన్యం 
కలిగించినంతగా దుమ్ము ఒక భావనను రేకెత్తించలేదు. మూలంలో సైన్యదర్శనానికున్న ప్రాముఖ్యం దుమ్ముకు లేదు. 
మూలంలో తిక్కన గమనించిన అంశం ఒకటి ఉన్నది. దృష్టినాశం చేయగలిగినంతటి దుమ్ము నిజంగా భూమ్యాకాశాలు 
వ్యాపించి ఉంటే సైన్యం కనపడుతుందా? దుమ్మే కనపడుతుందా? దుమ్మును చూచి సైన్యాన్ని ఊహించుకొనాలా? లేక, 
సైన్యాన్నీ దుమ్మునూ చూచినట్టు వర్షించాలా? అన్న (ప్రశ్న ఏర్పడుతుంది. తిక్కన దుమ్మును చూచి భయపడి, అంతభయానకమైన 
దుమ్మును రేపిన మహాసైన్య మహత్తాన్ని ధ్వనిమయంగా భావించి, ఆ తరువాత దర్శించి ఉత్తరుడు భయపడినట్టు చిత్రించి 
సహజశిల్పాన్ని ప్రదర్శించాడు. మూలంకంటే తన రచనను శిల్పసుందరం చేశాడు. అందువలన తెలుగులో సేన ముందు 
కనపడదు. సముద్రోపమానం వినపడదు. చెట్లతో కూడుకొన్న అడవి మూలంలో సైన్యం. తెలుగు దుమ్మే ఆ అడవిగా 
ఉత్రేక్షించబడింది. ఆకాశానికి ఎగురుతున్న దుమ్మే తిక్కనలో వర్ష్యవస్తువై నిలిచింది. దుమ్ము సైన్యానికి వ్యంజకమైన (ద్రవ్యం. 
దుమ్ము వెనుక ఉన్న సైన్యం కనపడినా అది అలంకార ధ్వనిచే మరింత ఆస్వాదయోగ్యమౌతున్నది. దుమ్ము సైన్యగర్వచిహ్నం. 
తెలుగులో దివికి పోయేది దుమ్మే. సైన్యం కాదు. ఇది వస్తుధ్వని. మూలంకంటె ఇది సూక్ష్మతరం. 


2. అలం: సీసపద్యపాదాలలో సర్వవస్తుమయ- ఉపమ; ఎత్తుగీతిలో-ఉత్రేక్ష. (క్రొక్కారు మేఘాలవలె నల్లగా ఉన్న 
దుమ్ము వనంలోని చెట్ల ఆకుల గుంపులను అనుకరిస్తున్నదట! సాంధ్యారుణచ్చాయలలో ఉన్న దుమ్ము చిగురాకులతో పోలి 
ఉన్నదట! రాజహంసలవలె తెల్లగా ఉన్న ధూళి పూపొదరిళ్ళవలె ఉన్నదట! పసుపురంగువన్నైతో ఉన్న దుమ్ము పుప్పొడివలె 
మెరిసిపోయిందట! ఇవన్నీ కలిసి ఎగిరితే నేలదుమ్ము అనే ఉద్యానవనం ఆకాశానికి వలసపోతున్నదా అన్నట్టు ఉన్నదట! 
ఉత్సాహం నుండి భయపరిణామానికి అనువైన అలంకారధ్వనిని కలిగిస్తుంది. ఈ విధంగా అలంకార ధ్వనిని రసధ్వనికి 
పోషకంగా నిబంధించటం రసాభ్యుదయ శిల్పం. 


3. రంగంమీద ఇరువురు వీరులున్నారు, 1. అర్జునుడు, 2. ఉత్తరుడు. ఆ దృశ్యాన్ని అర్జునుడు వీరుడివలె దర్శించి 
ఉత్సాహాన్ని పొందుతాడు. అర్జునుడి పరాక్రమ ప్రభావంచేత ఆ సేన నిజంగా స్వర్గానికి పోయేటట్టు ఉన్నదని ధ్వని. ఉత్తరుడు 
భీరునివలె చూచాడు. అతడి కది భయానక విభావంవలె గోచరిస్తుంది. విభిన్న రసాల విశిష్ట వివేచనాన్ని అందించే అందమైన 
విభావచిత్రణ. ఇందులోని సేనను తిక్కనభాషలో చెప్పాలంటే భీకర రమణీయం. ఉత్తరుడికి భీకరం. అర్జునుడికి రమణీయం. 
సహృదయులకు భీకర రమణీయం. 


4. తిక్కన అలంకార శిల్పం భావనాగంభీరం. లలితవనం దివికి వలసపోతున్నదో అన్నట్టున్నది. దివికి పోయే వనం 
కొమ్మలపైకి ఉండి వేళ్ళు (క్రిందకు ఉండేటట్టు వెళ్ళుతుందా? కొమ్మలు (క్రిందకు ఉండి వేళ్ళు పైకి ఉన్నట్టుగా వెళ్ళుతుందా? 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే మీ మాంస వస్తుంది. తిక్కన కల్పవృక్షం వలెనే ఈ వనాన్ని భావనం చేశాడు. తల(క్రిందులై మూలాలు దివివైపు ఉన్నాయి. 
చెట్ల కొమ్మలు భువివైపు ఉన్నాయి. అందుకే మనకు కనపడేవి క్రమంగా ఆకులూ, చిగుళ్ళూ, పూలూ, పుప్పాడులూ మాత్రమే. 
కొమ్మలూ, మొదలూ, వేళ్ళూ కనపడవు. దివికి వలసపోయే వనాన్ని సర్వవస్తు విషయ సమ(గ్రంగా ఉపమించటం కవిబ్రహ్మకే 
సాధ్యం. తిక్కన శిల్పపు తెనుగుతోటలో మెరిసే దివ్య లలితవనం ఈ పద్యం! 


5. 'దివికి నరిగాపు వోయెడు' - అనే పాఠం కొన్ని ప్రతులలో ఉన్నది. (సంపా.) 
ఉత్తరు(డు కురుసైన్యంబు గనుంగొని భయభ్రాంతుం డగుట (సం. 4-36-8) 


క కని యుత్తరుండు గరుపా । తిన మేనును, దల(కు మనము, జిచ్చవడిన చూ 
పును నై, తొట్రుపడుచు, ని । ట్లనియె, దిగులు సొచ్చి యా బృహన్నలతోడన్‌. 51 


(ప్రతిపదార్థం: కని= (ఉద్యానవనంవలె నడుస్తున్న) కురుసేనను చూచి; ఉత్తరుండు; గరుపాణటిన= గగుర్పాటుచెందిన; 
మేనును= శరీరమూ; తల(కు మనమున్‌= (భయంతో) చలించే మనస్సూ; జిచ్చవడిన= తెల్లబోయిన; చూపును= చూపూ; 
ఐ= అయి; తొట్రు+పడుచున్‌= తడబడుతూ; దిగులు+చొచ్చి= దిగులుపడి; ఆ బృహన్నలతోడన్‌= సారథిగా ఉన్న ఆ 
బృహన్నలతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఉత్తరుడు కురుసేనను చూచి, గగుర్సాటుతోకూడిన దేహంతో, చలించిపోయే మనస్సుతో, నిలిచిపోయిన 
చూపుతో, తొట్రుపాటుతో, దిగులుతో తన సారథి అయిన బృహన్నలతో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడికి మొదట మనస్సులో కలిగిన భయంవలన చూపులలో, దేహంలో వికారం కలిగింది. పైన చెప్పిన మానసిక, 
శారీరక సంబంధాలైన వికారాలు, భయానకరసాన్ని స్పష్టంచేశాయి. ఇందులో, ఉత్తరుడికి కలిగిన, మానసిక, శారీరకమైన 
భయ(భ్రాంతభావాన్ని తిక్కన చిత్రించాడు. ఈ భయానికి కారణాలను ఉత్తరుడు తరువాతి పద్యాలలో చెప్పాడు. 


శా. 'భీషదోణ కృపాది ధన్వినికరాభీలంబు, దుర్యోధన 
గ్రీష్మాదిత్య పటుప్రతాప విసరాకీర్ణంబు, శస్తాస్త జా 
లోష్మస్పార చతుర్విధోజ్జ్వుల బలాత్యుగ్రం బుదగ్రధ్వజా 
ర్లిష్మత్స్వాకలితంబు సైన్య మిది యేం జేరంగ శక్తుండనే? 52 


ప్రతిపదార్థం: భీష్మ= భీష్ముడూ; (ద్రోణ= |ద్రోణాచార్యుడూ; కృప= కృపాచార్యుడూ; ఆది= మొదలుగాగల; ధన్వి= విలుకాండ్ర 
యొక్క; నికర= సమూహంతో; ఆభీలంబు= భయాన్ని కలిగించేది; దుర్యోధన= దుర్యోధనుడు అనే; (గ్రీష్మ+ఆదిత్య= 
ఎండాకాలపు సూర్యుడియొక్క; పటు= తీవ్రమైన; ప్రతాప= తేజస్సుయొక్క; విసర= ప్రసారంతో; ఆకీర్షంబు= విస్తరించిందీ; 
శస్త్ర= శస్రాలయొక్క (మానవులు తయారుబేసినవి); అ(స్త= అస్రాలయొక్క (మంత్రాలతో (ప్రయోగించేవి); జాల= మొత్తం 
(అనే); ఊష్మ= తాపంయొక్క; స్ఫార= విస్తరించటం ఉన్న; చతుర్విధ= నాలుగు రకాలైన; ఉజ్జ్యల= కాంతిమంతమైన; బల= 
సైన్యంతో; అతి+ఉగ్రంబు= ఎక్కువ భయాన్ని కలిగించేదీ; ఉద(గ్ర= పైకి ఎత్తబడ్డ; ధ్వజ= జెండాలు అనే; అర్భిష్మత్త= 
అగ్నిశిఖలతో; ఆకలితంబు= బాగా కూడుకొన్నట్టిదీ (అయిన); సైన్యము+ఇది= ఈ సైన్యం; ఏన్‌= నేను; చేరంగన్‌= 
చేరటానికి (దాని దగ్గరికి పోవటానికి); శక్తుండనే?= శక్తి ఉన్నవాడినా? (తగినవాడినా?). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 483 


తాత్సర్యం: 'భీష్ముడూ, |ద్రోణుడూ, కృపుడూ మొదలైన మహావీరులతో ఈ సైన్యం చాలా భయంకరంగా ఉన్నది. 
దుర్యోధనుడు అనే వేసవికాలపు సూర్యుడి తాపంతో తీవ్రంగానూ, శస్రాస్రాలు అనే వేడిమి వ్యాపించింది గానూ, 
రథ, గజ, తురగ, పదాతులు అనే చతురంగ బలాలతో ఉ(గ్రంగానూ ఉన్నది. రథాలకు పైన కట్టిన జెండాల 
రెపరెపలు అగ్నిదేవుడు తన నాలుకలను అల్లార్చుతున్నట్టున్నాయి. అంత భయంకరమైన సైన్యాన్ని నేను చేరగలనా? 
(అంటే చేరలేనని భావం). 


విశేషం: 1. అలం: రూపకం. తిక్కన విరాటపర్వంలో రచించిన గొప్ప పద్యాలలో ఇది ఒకటి. 


2. ఈ పద్య రచనా శిల్సాన్ని గురించి, సందర్భౌచిత్యాన్ని గురించి, రసనిర్వహణ (ప్రొఢిని గురించి, నాటకీయతను 
గురించి డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య గమనించదగింది. 


“రూపక దిదృక్షువై (పేక్షాగృహమునం దాసీనుడై చిత్రవర్ల రమణీయమైన యవనికను దిలకించుచు తద్రామణీయక 
పరవశుడై వినోదించుచున్న సామాజికుడు ఆకస్మిక యవనికా తిరస్కరణమున (ప్రత్యక్షమైన భయంకర దృశ్యమును దిలకించి 
యెట్టి యనుభవములు పొందునో ఈ సన్నివేశము నిరూపించుచున్నది. లలిత వనరూపమైన యవనిక (ప్రదర్శింపబడనున్న 
రూపకము శృంగారరన (ప్రధానమన్న సూచన చేయును. తీవ రసాస్వాదనానుకూల సుకుమార మధురచిత్తవృత్తిని 
సామాజికునియందు ఉన్నిద్రము చేయును. యవనికాపసర్పణమున శృంగార వ్యంజక దృశ్యము సామాజికునకు ఇష్టము. 
భయానకదృశ్య ప్రత్యక్షముచే రసభంగమై సామాజికుని చిత్తము ఉద్విగ్నమగును. 


ఈ ఘట్టమున ఉత్తరుడు తనకు దాను సామాజిక స్థానీయుడు. సామాజికునకు నటస్థానీయుడు. ప్రకృతిభీరువయ్యు 
కృతక ధీరతతో బయలుదేరిన ఉత్తరునకు తానేదో చూడబోవుచున్నట్టు లేదు. ఆ చూడబోవునదియు వినోదప్రాయమే యని 
యాతని భావన. ధూళితెర తొలగినప్పటికి వాని (భ్రాంతి తొలగినది. అచింతితోపనతమైన భయంకర దృశ్యము అతని 
చిత్తమందలి సుకుమార మధురవృత్తిని భంజించి పరుషదీప్తవృత్తిని ప్రవేశపెట్టినది. ఆకస్మికమైన అతని భయావేశము చిత్తమున 
వర్తించి సూటిగా గాత్రమున (ప్రవర్తించినది. అటుపిమ్మటగాని వా[గ్రూపమున (ప్రవర్తింపలేదు. 


ఆకస్మిక కురుసేనా దర్శనమున భయావిష్టుడైన ఉత్తరుడు బృహన్నలతో పలికిన వాక్యాలే ఈ పద్యము. ధూళీపటలమున 
చిత్రవర్ష కిసలయకుసుమాది సుందర వస్తూత్రేక్షచే వసంతర్తు భావన చేయుచున్న యుత్తరునకు తదపసర్పణమున ఆకస్మిక 
(గ్రీష్మర్తు దర్శనమగుట పద్యార్థమున సులక్ష్యమగుచున్నది. దుర్యోధనుడు (గ్రీష్మాదిత్యుడుగా శస్రాస్రజాలము ఊపష్మస్ఫూర్తిగా, 
ఉద(గ్రధ్వజములు అర్బిష్మత్వముగా రూపొంది, కురుసేన ఉత్తరునకు దావాగ్ని విజృంభణముగా భాసించెను. ఆతని భావన 
యందలి లలితవనము ఆ దావాగ్న్షియందు దగ్ధమైపోయెను. భీష్మ (గ్రీష్మ, ఊష్మ, అర్చిష్మత్‌ శబ్దములు భయంకరమైన 
గ్రేష్మమున ఊష్మలమైన అర్చిష్మద్విజ్బంభణమును సువ్యక్తము చేయుచున్నవి. పద్యమంతటను నిండారి ప్రాసస్థానమున 
ప్రతిష్టపాందిన ఊషాాక్షరములు కురుసేనయందు ఆరోపింపబడిన అర్భిష్మదూష్మలతను సుష్టుగా వ్యంజించుచున్నవి. 
రషణవర్లములు మూర్షన్యములు, మూర్ణమునకు అధిదేవత అగ్ని గనుక ఈ వర్షములు ఆగ్నేయములు. (గ్రోతృచిత్త 


సంతాపజనకములు. 


ఉత్తరుని చిత్తస్థాయియైన భీతి పద్యారంభాక్షరమైన “భీ” చేతను, వడియం దావృత్తమైన “భీ చేతను చమత్కారముగా 
వ్యంజింపబడుచున్నది. ఇదియొకవిధమైన భావము(దాలంకార మనదగును. 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


“రౌద దర్శనాదిభి రనర్భాశంకనం భయమ్‌”. ఆత్మవినాశహేతువగు రౌ్యద్రవన్తు సాక్షాత్కారమున జీవుడు 
ఆత్మరక్షాతత్సరుడై యుపాయాన్వేషణ చేయును. “త్రస్త చిత్త విక్షోభో భీరోర్జోరేక్షణాదినా.” భయము నీచప్రకృతి. ఘోరవస్తు 
దర్శనమున భీరువు చిత్తమున గలుగు భయము (త్రాసము. అది క్షోభాత్మకము. ఆత్మరక్షణార్థము ఉపాయాన్వేషణ చేసి, అది 
లభించనప్పుడు భీరువునకు గల్లు వికారము విషాదము. 


“ఉపాయాభావజన్మా తు విషాదస్పత్వసంక్షయ:, 
నిశ్చాసోచ్చ్యాసహృత్తాప సహాయాన్వేషణాదికృత్‌.” 


సత్యసంక్షయమువలన మనస్సు వివిధముగా (ప్రకంపితమగును. మనోదార్‌ఢ్యము సడలుటచే సర్యాంగములు శిథిలమగును. 
హృదయము తప్తమగును. ఉచ్చ్యాసనిశ్చాసములు ఉష్టముగా ధారాళముగా వెడలును. ఈ లక్షణములన్నియు ఉత్తరుని 
వాక్యమున సులక్ష్యములగుచున్నవి. 


ఇ ఈలు ఉదాత్త స్వరములు. పాద(త్రయ[(ప్రారంభములందును యతిస్థానములందును నివిష్టములైన ఇ, ఈ, ఏలు 
ఉత్తరుడు ఈ వాక్యమును ఉచ్చెస్స్యరమున ఉచ్చరించెనని వ్యక్తము చేయుచున్నవి. 


భయానకస్థాయియైన భయము జన్మించుటకు 'వికృతరవసత్వాది దర్శనము” ఒక కారణముగా భరతముని పేర్కొనెను. 
ఈ యభిప్రాయమునే జగన్నాథ పండితరాయలు “వ్యాఘాది దర్శనజన్మా” అని మరింత స్పష్టము చేసెను. శత్రుసేనా దర్శన 
జన్మమైన ఉత్తరుని భయము శార్దూల విక్రీడిత వృత్తరూపమును ధరించి, సహృదయుని హృదయమున భయభావముయొక్క 
రుటిత్యుద్బోధకు సహకరించుట గుర్తింపదగియున్నది. 

తిక్కనగారు ఉత్తరునినోట పలికించిన ఈ పద్యము వర్ష్యవస్తు స్వరూప స్వభావవ్యంజకమై అర్జానురూపముగను, 
వక్షృచిత్తవృత్తి వ్యంజకమై రసానుసారముగను నిర్మింపబడి పరమోత్తమమైన శిల్పమునకు ఆశ్రయమగుచున్నది.” (తిక్కన 
కవితా వైభవము: యువభారతి ప్రచురణ: (1974) పు.21-23) - (సంపా.) 


క  అకృతాస్తు(డ, బాలుండ6 గా । ర్ముక విద్యా ప్రాఢిమై నిరూఢులయిన యీ 
శకుని జయద్రథ దుర్ముఖ । వికర్ణ కర్ణాది యోధ వీరుల కెదురే! 53 


ప్రతిపదార్థం: అకృత+అస్రు(డన్‌= అ(స్త్రవిద్యలో నేర్పులేనివాడిని; బాలుండన్‌= బాలుడిని; కార్ముక విద్యా= వింటి సంబంధమైన 
(బాణ) విద్యతో; (ప్రౌఢిమైన్‌= నైపుణ్యంలో; నిరూఢులు= పేరుకెక్కినవారు; అయిన= అయినటువంటి; ఈ= ఈ కనబడుతున్న; 
శకుని= శకునీ; జయద్రథ= సైంధవుడూ; దుర్ముఖ= దుర్ముఖుడూ; వికర్ల= వికర్ణుడూ (దుర్యోధనుడికి వీళ్ళు తమ్ముళ్ళు); 
కర్ల= కర్షుడూ; ఆది= మొదలైన; యోధ వీరులకున్‌= వీరులైన యోధులకు; ఎదురే= సమానమా? (ఎదిరించేవాడినా?). 


తాత్సర్యం: విలువిద్యలో నైపుణ్యం లేనివాడిని, బాలుడిని బాణవిద్యలో ఎంతో గట్టివారైన ఈ శకునీ, సైంధవుడూ, 
దుర్ముఖుడూ, వికర్ణుడూ, కర్ణుడూ మొదలైన మహావీరులకు సమానంగా నేను ఎదురు నిలుస్తానా? (నేను వాళ్ళను 
ఎదిరించలేనని తాత్సర్యం.) 


క. ఇట్టగు టెటు(గక వచ్చితి । మెట్టొకొ! మనభంగి; వీర లిందటును గడున్‌ 
బెట్టిదులు; మనకు మార్మొను । నట్టి కొలంది గాదు; భీతి యడరెడు. దోడ్తోన్‌. 54 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 485 
ప్రతిపదార్థం: ఇట్టు+అగుట= ఇట్లా అవుతుంది అని; ఎజుంగక= తెలియక; వచ్చితిమి ఇక్కడికి వచ్చాము; మనభంగి= 
మనపరిస్థితి; ఎట్టు+ఒకొ?= ఎట్టా ఉందో, ఏమో?; వీరలు= ముందు చెప్పిన వీరులు; ఇందణును= ఇంతమందీ కూడా; 
కడున్‌= మిక్కిలి; బెట్టిదులు= గొప్పశూరులు; మనకున్‌= మనకు; మార్కొనునట్టి= (వాళ్ళను) ఎదిరించే; కొలంది+కాదు= 
శక్తి చాలదు; తోడ్లోన్‌= వెనువెంటనే; భీతి= భయం; అడరెడున్‌= కలుగుతూ ఉన్నది. 


తాత్సర్యం: ఇక్కడ ఈ రకంగా ఉంటుందని తెలియకవచ్చాము. ఇంక మనకు ఏ గతి పడుతుందో? వీళ్ళంతా 
వీరాధివీరులు. మనం వాళ్ళను ఎదిరించలేము. అంతేకాక భయం కలుగుతూ ఉన్నది. 


ఉ. కౌరవసేన జూచి వడ(కం దొడంగెన్‌ మదితోన మేను; నీ 
వూరక పోవుచున్మి యిది యొప్పునె? యిప్పటి భంగి జూచిన 
న్వీరల నేను మార్మొనమి నిశ్చయ, మట్లగుటన్‌ రయంబునన్‌ 
దేరు మరల్పు, ప్రాణములు దీపన మున్‌ వినవే బృహన్నలా!'. 55 


ప్రతిపదార్థం: కౌరవసేనన్‌= కౌరవులయొక్క సైన్యాన్ని; చూచి= చూచినవెంటనే; మదితోన= మనస్సుతోపాటు; మేను= 
శరీరంకూడా; వడంకన్‌+తొడలౌన్‌= వణికిపోతూ ఉన్నది; నీవు= నీవు (నీవేమో); ఊరక పోవుచున్‌+ఉన్కి= ఊరకనే రథాన్ని 
తోలుకుపోతుండటం (నా సంగతి పట్టించుకోకుండా నీ పాటికి నీవు అదేపనిగా రథాన్ని తోలుకొని పోతూ ఉండటం- అని 
భావం); ఇది= ఇట్లా చేయటం (రథాన్ని తోలుకొనిపోవటం); ఒప్పునె?= సరిపోతుందా?; ఇప్పటి భంగిన్‌= ఇప్పటి ఈ పరిస్థితిని; 
చూచినన్‌= చూచినట్టెతే; వీరలన్‌= కౌరవవీరులను; నేను= నేను; మార్కొనమి= ఎదిరించకపోవటం; నిశ్చయము= నిజమైన 
విషయం; అట్టు+అగుటన్‌= అట్టా కావటంవలన (ఎదిరించకపోవటంవలన); రయంబునన్‌= శీఘ్రంగా (వెంటనే); తేరు= 
రథం; మరల్పు= వెనక్కు తిప్పు; బృహన్నలా!= ఓ బృహన్నలా!; ప్రాణములు= ప్రాణాలు; తీపు+అనన్‌= తియ్యగా ఉంటాయని; 
మున్‌= ముందునుండి; వినవే?= వినలేదా? 


తాత్సర్యం: కురుసేనను చూస్తూనే మనస్సూ దాంతోపాటు శరీరమూ వణికిపోతూ ఉన్నాయి. నీ వేమో నీ పాటికి 
హద్దూపద్దూ లేకుండా రథాన్ని తోలుకుపోతూనే ఉన్నావు. ఇది బాగుందా? ఈ పరిస్థితిలో నేను, వీళ్ళను ఎదిరించటం 
జరగనిపని. కనుక బృహన్నలా! రథాన్ని వెంటనే వెనక్కు తిప్పు. ప్రాణం అంటే తీపి అన్న విషయాన్ని నీవు 
ఇంతకుముందు వినలేదా?” 


వ. అనిన దరహసిత వదనుం డగుచు శతమఖతనయుం డతని కిట్లనియె. 56 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; దరహసితవదనుండు= చిరునవ్వుముఖం కలిగినవాడు; శత= నూరు; మఖ= యాగాలను 
చేసినవాడు-ఇం(ద్రుడియొక్క; తనయుండు= కుమారుడు; (ఇంద్రుడి కుమారుడు అర్జునుడు- ప్రస్తుతం బృహన్నల-అని 
నామధేయం). అతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కురుసేనను చూచి భయంతో వణికిపోతూ ఉన్న ఉత్తరుడు అన్న మాటలకు చిరునవ్వుతో అర్జునుడు 
ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడు ఎంత అమాయకుడో ఈ పద్యంలో తెలుస్తుంది. అందుకే అర్జునుడికి చిరునవ్వు. ఆ నవ్వులో ఉన్న 
రహస్యం ఉత్తరుడికి అర్థం కాదు. కారణం- ఆతడు భయ(భ్రాంతుడు కావటమే! 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. 'అసద్భృశలీల( బొల్టు రథికావలి మీ(ద( జనంగ వెట్టినే 

మసలక యామిషంబు గొని మార్గము వట్టిన తుచ్చసైన్యమున్‌ 

వెసం జని ముట్టి గోధనము వేగ మరల్తము గాక; యిమ్మెయిం 

బసు లటు వోవయగా మరల. బాడియె నీకు నరేంద్రనందనా! 57 
ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజుయొక్క; నందనా!= కుమారా! (రాజకుమారా!); అసదృశ= సాటిలేని; లీలన్‌= విధంగా; పొల్బు= 
ఒప్పారు; రథిక+ఆవలి= వీరుల మొత్తం; మీ(దన్‌= పైకి; చనంగన్‌= పోవటానికి; వెల్టినే?= పిచ్చివాడినా?; మసలక= 
ఆలస్యంలేకుండా; ఆమిషంబున్‌+కొని= ఆహారాన్ని (ఆవులమందను) తీసికొని; మార్గము+పట్టిన= (తిరుగు) దారిబట్టిన; 
తుచ్చ= అల్పమైన; సైన్యమున్‌= సేనను; వెసన్‌+చని= వేగంగా పోయి; ముట్టి= చుట్టుముట్టి; గోధనమున్‌= ఆవులు అనే 
ధనాన్ని; వేగన్‌= వెంటనే (త్వరగా); మరల్తముకాక!= మళ్ళిద్దాం సుమా! ఈ+మెయిన్‌= ఇట్లా; పసులు= ఆవులు; అటుపోవ( 
గాన్‌= ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటే, (పరాయివారు అట్టా తోలుకొని పోతూ ఉంటే); మరలన్‌= వెనక్కు తిరిగిపోవటం; 
నీకున్‌= నీకు; పాడియె?= న్యాయమేనా?. 


తాత్సర్యం: 'సాటిలేని ఆ కురుసైన్యంపైకి పోవటానికి నేను ఏమైనా పిచ్చివాడినా? కాకుంటే ఆవులమందలను 
తోలుకుపోయే ఆ కొద్దిపాటి సైన్యాన్ని ఎదిరించి, పశువులను మళ్ళిద్దాం. ఆవులను ఇట్టా వాటిపాటికి వాటిని 
వదలిపెట్టి, వెనక్కు వెళ్ళుదాం- అని అనటం నీకు ధర్మం కాదు. (కనుక ముందుకే పోదామని భావం). 


ఉ. అంతిపురంబులోన( గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌ 
సంతసమందయగా( బసుల( జయ్యనం దెచ్చెద నంచు. బూని, నీ 
వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌ 
దంతితురంగ సద్ధటకదంబము( జూచి కలంగు టొప్పనే!' 58 


ప్రతిపదార్థం: అంతిపురంబులోనన్‌= అంతఃపురంలో; కల= ఉన్నట్టి; అంగనలు+ఎల్లను= ఆడవాళ్ళంతా; నెమ్మనంబులన్‌= 
నిండుమనస్సులతో; సంతసము+అందంగాన్‌= సంతోషపడే విధంగా; పసులన్‌= ఆవులను; చయ్యనన్‌= వెంటనే; తెచ్చెదన్‌= 
తెస్తాను; అంచున్‌= అని చెప్పి; పూని= పూనుకొని; నీవు= నీవు; ఎంతయున్‌ మేటివి+ఐ= పెద్దవీరుడవై; అరదము+ఎక్కి= 
రథమెక్కి; రయంబునన్‌= వేగిరంగా; వచ్చి= ఇక్కడికి వచ్చి; ఇచ్చటన్‌= (ఇప్పుడు) ఇక్కడ; దంతి= ఏనుగులయొక్క; 
తురంగ= గుర్రాలయొక్క; సత్‌+భట= శ్రేష్టమైన కాల్ప్బలంయొక్క; కదంబమున్‌= మొత్తాన్ని; చూచి= చూచిన తర్వాత; 
కలంగుట= కలతచెందటం (భయపడడం); ఒప్పునే?= సరిపోతుందా? 


తాత్సర్యం: అంతఃపురంలో ఉన్న ఆడవాళ్ళంతా ఉబ్బిపోయేటట్టు, ఇప్పుడే మందలను మళ్ళించుకొని వస్తానంటూ 
మహావీరుడివలె నీవు రథాన్నెక్కి వచ్చి, ఏనుగులనూ, గుర్రాలనూ, బంటులనూ చూసి బెదిరి, వెనక్కు పోతానంటావా? 
ఇట్టా బెదరటం నీకు తగుతుందా?' 


విశేషం: ఉత్తరుడికి రోషం కలిగించటానికి బృహన్నల ఇట్లా ఎత్తిపొడుపు, ఎగతాళి మాటలతో ఉడికించాడు. 


ఆ. అనిన పలుకులకు బృహన్నల గనుంగొని | యెలు(గు వడక నాత( డిట్టు లనియె 
“బసుల దయ్య మెటు(గు' బడంతుల సంతోష । మేల నాకు? ననికి( జాల నేను.” 59 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 487 
ప్రతిపదార్థం: అనిన పలుకులకున్‌= (ఉత్తరుడు) అనిన మాటలకు; బృహన్నలన్‌= బృహన్నలను; కనుగొని= చూచి; 
ఎలుగు వడ(కన్‌= కంఠస్వరం వణుకుతుండగా; ఆతండు= ఉత్తరుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; 
పసులన్‌= పశువులసంగతి; దయ్యము+ఎణు(గున్‌= దేవు డెరుగు; పడ(తుల= ఆడవాళ్ళయొక్క; సంతోషము= ఆనందం; 
ఏల నాకు?= నా కెందుకు?; నేను= నేనుమాత్రం; అనికిన్‌= యుద్దానికి; చాలన్‌= సరిపోను (సమర్జుడను కాను). 


తాత్సర్యం: బృహన్నల అన్న మాటలకు, ఉత్తరుడు గొంతు వణుకుతూ ఉండగా, “పశువుల మాట దేవు డెరుగు, 
ఆడవాళ్ళ సంతోషం నా కెందుకు? నేను మాత్రం యుద్దం చేయలేను” అని అన్నాడు. 


విశేషం: ఒక పనిని సాధించాలని పోయినప్పుడు, అనుకోని ఒక ఆపద ఎదురైతే అసలుపనిని విడిచిపెట్టిపోవటం సామాన్యుల 
లక్షణం. ఉత్తరుడూ సామాన్యుడే! ఆతడికీ, పై పరిస్థితే ఎదురైంది. అందుకే, ఆతడు పసులను మళ్ళించుకొని వస్తానని 
ఆడవాళ్ళముందు చెప్పి వచ్చినా, కౌరవసేనను చూచాక పుట్టిన భయంవలన “పసుల సంగతి దేవు డెరుగు' అని అంటాడు. 
అంటే ప్రాణాలతో ఉంటే చాలు, అని భావం. అసామాన్యుడైన అర్జునుడు ముందు పద్యంలో ఉత్తరుడిని ఎంత ఎగదోసినా, 
ఆతడు (క్రిందికే పడతాడు. “పసుల దయ్య మెజుంగు' అన్నది మంచి లోకోక్తి, 


వ. అనవుడు. 60 
తాత్సర్యం: పై విధంగా ఉత్తరుడు అనగానే. 


చ. “తన భుజశక్తియున్‌ రిపుల దర్పము నేర్పడం జూచి చూచి యె 

ట్లును దెగకున్న(బోక యిది లోకము చక్కటి; శూరులైన దీ 

నిని మది మెచ్చ; రీ బలము నీదెస దేజియు. జూడ; దింతకున్‌ 

మును భయహేతువైన విధముం దగ జెప్పుము నాకు నిత్తటిన్‌. 61 
ప్రతిపదార్థం: తన= తనయొక్క; భుజశక్తియున్‌= బాహుబలాన్నీ; రిపుల= శత్రువులయొక్క; దర్పమున్‌= శక్తినీ; ఏర్పడన్‌= 
వేరువేరుగా (ప్రత్యేకంగా); చూచి చూచి= బాగా పరిశీలించి; ఎట్టును= ఏ రకంగానూ; తెగక+ఉన్నన్‌= వీలుకాకపోతే; పోక= 
(తిరిగి) వెళ్ళిపోవటం; ఇది= వెళ్ళటం అనే ఇది; లోకము= లోకం ((ప్రపంచం)యొక్క; చక్కటి= తీరు; శూరులు+ఐనన్‌= 
వీరులైతే; దీనిన్‌= (పైన చెప్పిన) దీనినికూడా; మది మెచ్చరు= ఒప్పుకోరు; ఈ బలము= ఈ కురుసేన; నీ దెస= నీ పక్క; 
తేజీయున్‌+చూడదు= తేరిపారచూడటం కూడా లేదు. (నీ తట్టు అసలు సరిగ్గా కన్నెత్తి చూడలేదని భావం); ఇంతకున్‌= 
అసలు ఇంతకూ; మును= ఏమీకాకముందే; భయ= భయానికి; హేతువు+ఐన= కారణం అయిన; విధమున్‌= విధాన్ని; తగన్‌= 
తగినట్టు (నిజంగా); నాకున్‌= నాకు; ఈ+తటిన్‌= ఈ సమయంలో; చెప్పుము= తెలియచెప్పుము. 


తాత్సర్యం: 'తనబలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ గమనించి చూచి, కొంతసేపైనా పోరాడి, ఎటూ వీలుకాకపోతే, 
తిరిగివెళ్ళటం లోకంలో మామూలు. వీరులైనవాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇంతదాకా, కురుసేన నిన్ను సరిగ్గా కూడా 
చూడనే లేదు. ఇంతకూ నీకు ఇంత భయం కలిగే దానికి ఏమిటి కారణం? చెప్పుము. 


సీ, దెసలు బీంటలు వాట దివురు చిందంబుల । కోలాహల(యములకు( గుదియ( బడక, 
యురవడి సేనలు దెరల. బై. దో(తెంచు । ధూళి పెల్లడరిన( దూల పోక, 
చతురంగబల మతిసాంద్రత6 గవిసిన | యగ్గలికమునకు బెగ్గడిలక, 
శస్తాస్తములు రథ్య సారథి వర్మాంగ । తతి నాటు తజిచున దల్లడిలక, 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. బహువిధంబుల( బగతుర బరవసమున । నిత్తెబింగున గలుగు క్రందెల్ల నోర్తి 
నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడు6 గాక । దవ్వు దవ్వుల నిట్లైన నవ్వరెట్లు?' 62 


ప్రతిపదార్థం: దెసలు= దిక్కులు; బీంటటలు+పాజన్‌= పగుళ్ళు వారేటట్టు; తివురు= మారుమోగే; చిందంబుల= శంఖాలయొక్క; 
కోలాహలములకున్‌= పెద్ద పెద్ద శబ్దాలకు; కుదియన్‌+పడక= కూలబడిపోకుండా; ఉరవడిన్‌= వేగంతో (ఒత్తిడి, ఆర్భాటంతో); 
సేనలు= సైన్యాలు; తెరలన్‌= విజృంభించగా; పైన్‌= పైకి; తోంతెంచు= రేగుతున్న; ధూళి= దుమ్ము; సెల్లు+అడరినన్‌= 
మిక్కిలిగా వ్యాపిస్తే; తూలపోక= తూలిపడిపోకుండా; చతురంగబలము= నాలుగు రకాలుగా ఉన్న సైన్యం, (రథ, గజ, తురగ, 
పదాతులు); అతి= అధికమైన; సాం(ద్రతన్‌= దట్టంగా (నిబిడంగా); కవిసినన్‌= చుట్టూ మూగగా; అగ్గలికమునకున్‌= 
(సైన్యంయొక్క) ఆర్భాటానికి (వజృంభణకు); బెగ్గడిలక= భయపడక; రథ్య= గురాలయొక్క; సారథి= సారథియొక్క; వర్మ 
కవచాల యొక్క; అంగతతిన్‌= దేహంలో ఉన్న అవయవాల సముదాయంలో; శ(స్త+అ(స్త్ర= మానవులు నిర్మించిన బాణాలు 
మొదలైన శస్తాలూ, మంత్రాలతో ప్రయోగించే ఆగ్నేయాస్త్రం మొదలైన అ(స్తాలూ; నాటు= (శరీరంలో) గుచ్చుకొనటం 
యొక్క; తజచునన్‌= ఆధిక్యానికి; తల్లడిలక= బెదిరిపోక; బహు= అనేకమైన; విధంబులన్‌= విధాలుగా; ఈ+తెణంగునన్‌= 
ఈ రకంగా; కలుగు= (యుద్ద సమయంలో) ఎదురయ్యే; క్రందు+ఎల్లన్‌= ఉపద్రవం అంతా; ఓర్చి= ఓర్చుకొని, (సహించి); 
బరవసమునన్‌= పరాక్రమంతో; నిల్చి= (యుద్ధభూమిలో గట్టిగా) నిలబడి; పగతురన్‌= పగవాళ్ళను; గెల్చ్బినన్‌= జయిస్తేనే; 
సత్కీర్తి= మంచిపేరు; నెగడున్‌= కలుగుతుంది (వస్తుంది; నిలబడుతుంది); కాక= సై రీతిగా కాక; దవ్వుదవ్వులన్‌= 
దూరదూరంగానే ఉండి (సైన్యానికి); ఇట్టు+ఐనన్‌= ఇట్టా బెదిరి పారిపోదామంటే; నవ్వరు+ఎట్టు?= ఎట్టా నవ్వకుండా 
ఉంటారు? (లోకులు). 


తాత్సర్యం: దిక్కులు పగుళ్ళువారేటట్లు మారుమోగే శంఖాల ధ్వనులకు బెదిరిపోకుండా, ఆర్భాటంతో సైన్యాలు 
విజృంభించినప్పుడు రేగిన దుమ్ముకు తూలిపడకుండా, చతురంగబలాలు ముమ రంగా కమి శ్రనప్పుడు భయపడకుండా, 
శతువీరులు ప్రయోగించిన రకరకాలైన శస్తాలతో, అస్త్రాలతో, గుర్రాలూ, సారథీ కూలిపోయినా, కవచం 
బద్దలుబద్దలుగా చీలిపోయినా, బాణాలు శరీరావయవాలలో లోతుగా గుచ్చుకొన్నా, తల్లడిల్లకుండా, యుద్దరంగంలో 
ఎదురయ్యే ఉపద్రవాన్నంతా తట్టుకొని, ధైర్యంతో నిలిచి శత్రువులను జయిస్తేనే, మంచి పేరు (ప్రతిష్టలు వస్తాయికానీ, 
సైన్యం నీ పక్క చూడకుండా, ఇంకా దూరదూరంగానే ఉండగా, ఇట్లా పరుగెత్తి పోతానంటే (తిరిగిపోతే) నవ్వరా?' 


చ. అను దివిజేంద్ర నందనున కమ్మనుజేంద్ర తనూజు డిట్లనున్‌ 
“వినుము! త్రిగర్తవాహినులు విక్రమసంపద సొంపు మీటి, గో 
ధనముల బట్టినం, బతి యుదగ్రత సైన్యము లెన్ని యన్నియుం 
గొని యటు వోయెం గాన మనకుం బురి బాసట లేర యెవ్వరున్‌. 63 


ప్రతిపదార్థం: అను= సై విధంగా అనే; దివిజ+ఇంద్రనందనునకున్‌= ఇంద్రుడి కుమారుడైన అర్జునునకు (బృహన్నలకు); 
ఆ+మనుజేంద్ర= ఆ రాజు (విరటుడి) యొక్క; తనూజుండు= కుమారుడు (ఉత్తరుడు); ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అంటున్నాడు; వినుము= బృహన్నలా! వినవలసింది; త్రిగర్త= [త్రిగర్తదేశపు రాజైన సుశర్మయొక్క; వాహినులు= సేనలు; 
విక్రమసంపద= పరా(క్రమంయొక్క సంపద; సొంపుమీజన్‌= అధికమయ్యేటట్టు; గోధనములన్‌= ఆవులు అనే ధనాన్ని; 
పట్టినన్‌= పట్టుకోగా; పతి= రాజు (విరాటుడు); ఉదగ్రతన్‌= విజృంభణంతో; సైన్యములు= సేనలు; ఎన్ని+అన్నియున్‌= ఎన్ని 
ఉన్నాయో అన్నిటికీ; కొని= తీసికొని; అటు+పోయెన్‌= అక్కడికే పోయాడు; కానన్‌= అందువలన; మనకున్‌= మనకు; పురిన్‌= 
నగరంలో; ఎవ్వరున్‌= ఎవ్వరుకానీ; బాసట= సహాయానికి; లేరు+అ= లేనేలేరు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 489 


తాత్సర్యం: ఆ రకంగా పలికిన అర్జునుడితో ఉత్తరుడు ఇట్టా అన్నాడు “త్రిగర్తదేశానికి రాజైన సుశర్మ సైన్యాలు 
మన గోధనాన్ని దక్షిణంవైపున ముట్టడించాయి. అందుకు మా తండ్రి విరాటరాజు నగరంలో ఉండే అన్ని సైన్యాలనూ 
తీసికొని ఆతడిపైకి దండెత్తిపోయాడు. కనుక, నగరంలో మనకు సహాయంగా రావడానికి ఎవరూ లేరు. 


తే. ఒంటి దలపడి కురుసేన నోర్చువాండ । నే? యిదేటికి వెడమాట లిట్టు లాడ? 
వారు గానక ముందటి దేరు దోలు । కొని రయంబున( బురి కరుగుటయ నీతి.’ 64 


ప్రతిపదార్థం: ఒంటిన్‌= ఒంటరిగా; తలపడి= ఎదిరించి; కురుసేనన్‌= కౌరవసైన్యాన్ని; ఓర్చువాండనే?= జయించగలవాడినా?; 
వెడమాటలు= పనికిమాలిన మాటలు; ఇట్టులు+ఆడన్‌= ఇట్లా మాట్లాడటం; ఇది; ఏటికి?= ఎందుకు?; వారు= ఆ కురువీరులు; 
కానక ముందజన్‌= చూడకమునుపే; తేరు= రథాన్ని; తోలుకొని= నడుపుకొని; రయంబునన్‌= శీఘ్రంగా (వెంటనే); పురికిన్‌= 
నగరానికి; అరుగుట+అ= పోవటమే; నీతి= యుద్దంలో నీతి, 


తాత్సర్యం: నేను ఒంటిగా కౌరవసైన్యాన్ని ఎదిరించి జయించగలనా? ఎందుకీ తెలివిమాలిన మాటలు? వాళ్ళు 
మనలను చూడటానికి ముందే రథాన్ని తిప్పుకొని వెనక్కు వెళ్ళిపోవటమే నీతిమార్గం.” 


విశేషం: చేతనైతే పోరాడటమో, లేకపోతే సంధిచేసికొనటమో యుద్దంలో నీతి. కాని ఉత్తరుడి దృష్టిలో, సైన్యాన్ని చూస్తూనే 
పారిపోవటం నీతి. తన భయాన్ని కప్పిపుచ్చుకొని సమర్థించుకొనాలని, ఆతడు నీతి విషయాన్ని బృహన్నలతో ప్రస్తావించాడు. 
వ. అనినం బార్జుండు పార్టివనందనున కిట్లనియె. 65 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పార్టుండు= పృథ (కుంతి) కుమారుడు అర్జునుడు; పార్టిన నందనునకున్‌= రాకుమారుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు పై విధంగా అనగా, అర్జునుడు ఆ రాకుమారుడితో ఇట్లా అన్నాడు. 
క. 'వెగడొంది యిట్లు వలుకంగ । నగునే? పగతురు ప్రమోద మందంగం బసులన్‌ 
దిగవిడిచి, పురజనంబులు । తెగడంగా మగిడిపోక దీనత గాదే! 66 


ప్రతిపదార్థం: పగతురు= పగవారు; ప్రమోదము+అందంగన్‌= సంబరపడేటట్టు; వెగడు+ఒంది= భయపడి; ఇట్లు= ఇట్లా; 
పలుకంగన్‌= మాట్లాడటానికి; అగునే?= అగునా (సరిపోతుందా?); పురజనంబులు= పట్టణంలో ఉన్న జనాలు; తెగడంగాన్‌= 
దూషించేటట్లు; పసులన్‌= పశువులను; దిగవిడిచి= వదలిపెట్టి; మగిడిపోక= తిరిగిపోవటం; దీనత కాదే!= పిరికితనం కాదా? 


తాత్సర్యం: శత్రువులు పొంగిపోయేటట్లు బెదిరిపోయి, ఈ విధంగా మాట్లాడవచ్చా? పురంలో అంతమందీ 
తిట్టేవిధంగా, ఆవులను వాటిపాటికి వాటిని వదలివేసి, వెనక్కు పోవటం పిరికితనం కాదా! 


వ. అట్లుంగాక. 67 


తాత్సర్యం: అంతేకాక, (ఇంకా అర్జునుడు చెప్పుతున్నాడు) 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. నను సైరంధ్రి గడంగి పేర్కొనియె, దానం బెంపుమై బిల్లి, తో 
డని తోడ్తెచ్చితి వీవు, బంటుతన మ ట్లగ్గించి పారాలి దీ 
వన లిచ్చెం, దుది బోయి కౌరవులు గోవర్గంబు గొంపోవ(గా( 
గని యేం గ్రమ్మటి రిత్తవోదునె? భయోత్మంపంబు నీ కేటికిన్‌? 68 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; సైరంధ్రి; కడంగి= పూనుకొని (అదే పనిగా ప్రత్యేకించి); సేర్కొనియెన్‌= పేరెత్తిచెప్పింది; 
దానన్‌= అందువలన; పెంపుమైన్‌= పెద్దగా, గొప్పగా; పిల్చి= రమ్మని పిల్చి; ఈవు= నీవు; తోడు+అని= జతగా ఉంటానని; 
తోడ్తెచ్చితివి= తీసికొనివచ్చావు; పౌర+ఆలి= పురజనుల సమూహం; బంటుతనము= (నీయొక్క) వీరత్వాన్ని (పరాక్రమాన్ని); 
అట్టు= ఆ విధంగా (ఎక్కువగా); అగ్గించి= పొగడి; దీవనలు+ఇచ్చెన్‌= ఆశీస్సులు అందించింది; తుదిన్‌+పోయి= చివరకు 
వచ్చి; కౌరవులు; గో= ఆవులయొక్క; వర్గంబున్‌= సమూహాన్ని; కొంపోవంగాన్‌= తోలుకొనిపోగా; కని= చూచి; ఏన్‌= నేను; 
(క్రమ్మటి+రిత్త+పోదునె?= వెనక్కు మళ్ళి, వ్యర్థంగా వెళ్ళిపోతానా?; భయ+ఉత్కంపంబు= భయంతో పుట్టిన వణుకు; 
నీకున్‌+ఏటికిన్‌?= నీకు ఎందుకు? 


తాత్సర్యం: (సారథి లేడని నీవు బాధపడుతూ ఉంటే) నా విషయాన్ని సైరంధ్రి నీకు వివరంగా చెప్పింది. ఆమె 
చెప్పిన దానిని విని, నీవు నన్ను చాలా మర్యాదగా పిలిచి తోడుగా తెచ్చుకొన్నావు. మనం బయలుదేరేవేళ, 
పురజనులంతా నీ (మన) పరా(క్రమాన్ని పొగడి, దీవించి పంపారు. ఇంతదాకా వచ్చి, ఇప్పుడు శత్రువులైన కౌరవులకు 
మందలను వదలివేసి, ఊరకనే వెనక్కుపోతానా? నీకు భయం వద్దు. (నేనుండగా నీవు భయపడవద్దని తాత్సర్యం). 


విశేషం: ఊరకనే నేను తిరిగిపోతానా? నీకు భయం వద్దు- అన్నభావం, ముందు కథలో జరగబోయే అర్జునుడి విషయాన్ని 


4 4 


సూచిస్తుంది. 


తే. _ చిత్తవృత్తి యొక్కించుక చిక్కం బట్టు, | మిపుడ కౌరవ సైనికు లెల్లం జూచి 

వెజింగు పడ వేగమును లావు వెరవు మెజియ. । గదుపుం బెట్టించి పోదము క్రమ్మణంగ.” 69 
ప్రతిపదార్థం: చిత్తవృత్తి= మనస్సుయొక్క చంచలమైన పోకడను; ఒక్క+ఇంచుక= కొద్దిగా; చిక్కంబట్టుము= అణచుకొమ్ము 
(నిగ్రహించుకొమ్ము); కౌరవసైనికులు+ఎల్లన్‌= కురుసేనమొత్తం; చూచి= మనలనుచూసి; వెజంగుపడన్‌= ఆశ్చర్యంతో 
భయపడేటట్టు; వేగమును= (పనిలో) వేగం; లావు= బలాన్ని; వెరవు= ఉపాయాన్ని; మెజయన్‌= బయటపడే విధంగా; 
కదుపున్‌= ఆవులమందను; పెట్టించి= విడిపించి; ఇపుడు+అ= ఇప్పుడే; క్రమ్మణంగన్‌= తిరిగి; పోదము= వెళ్ళిపోదాం. 


తాత్పర్యం: మనస్సును కొద్దిగా అదుపులో పెట్టుకొమ్ము. కౌరవసైన్యం అంతా ఆశ్చర్యంతో బెదిరిపోయేవిధంగా, 
కార్యంలో వేగాన్నీ, బలాన్నీ, ఉపాయాన్నీ చూపి, మందను విడిపించుకొని వెంటనే తిరిగి పోదాం. 


వ. _ అనుచు వివ్వచ్చుండు గడంగి తేరు వోవనిచ్చుటయు, నాననంబు పల్లటిల్ల, మానసంబు దల్లడిల్ల నా భూవల్లభు 
కుమారుండు. 70 
ప్రతిపదార్థం: వివ్వచ్చుండు= అర్జునుడు; కడంగి= పూనుకొని; తేరు= రథం; పోవనిచ్చుటయున్‌= ముందుకు నడపుకొనిపోగా; 


భూవల్లభు కుమారుండు= రాజకుమారుడైన ఉత్తరుడు; ఆననంబు= ముఖం; పల్లటిల్లన్‌= (దైన్యంతో) వెలవెలబోగా; 
మానసంబు= మనస్సు; తలడిలన్‌= అల్లలాడగా (చలించగా). 
CT EF న్‌్‌ 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 491 


తాత్సర్యం: పై విధంగా అంటూ అర్జునుడు రథాన్ని తోలుకొనిపోతూంటే, ముఖం వెలవెలబోగా, మనస్సు తల్లడిల్లగా 
ఉత్తరుడు (ఇట్లా అన్నాడు). 


క 'దవ్వుల విటిగిన( బౌరులు । నవ్వుదురటె! మేలు మేలు! నను నాయకు, నీ 
క్రొవ్వజుగదేని. దలపడు । మెవ్విధి జనితేని యనుచు నెత్తిన భీతిన్‌. 71 


ప్రతిపదార్థం: దవ్వులన్‌= దూరంనుండి; విజీగినన్‌= పారిపోతే; పౌరులు= పురజనులు; నవ్వుదురు+అటె!= నవ్వుతారట!; 
మేలు మేలు!= బాగు బాగు; ననున్‌= నన్ను; ఆంగకు= ఆపవద్దు; నీ= నీయొక్క; క్రొవ్వు+అణుగదేనిన్‌= కొవ్వు అణగకపోతే; 
తలపడుము= ఎదిరించుము; ఏ+విధిన్‌+చనితి(వి)+ఏని= నీవు ఏ విధంగా పోతే నాకేం? (నీతో నాకు సంబంధం లేదని 
భావం); అనుచున్‌= అని అంటూ; ఎత్తిన= పొంగివచ్చే (ఎక్కువైన); భీతితోన్‌= భయంతో. 


తాత్పర్యం: 'దూరాన్నుండి వెనక్కు తిరిగిపోతే పౌరులు నవ్వుతారట! (నవ్వితే నవ్వనీ అని భావం). బాగుంది. నన్ను 
మాత్రం ఆపకు. నీ పొగరు అణగకపోతే నీవే ఎదిరించుము. నీవు ఎట్టా పోయినా నాకేం ఫరవాలేదు" అని అంటూ 
భయంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


క శరములు శరాసనము న । య్యరదముపై డిగ్గవిడిచి యతి రభసమునన్‌ 
ధరణికి లంఘించి వెసం । బురిదెసకును లజ్జ వీటి. బోవం బాటెన్‌. 72 


ప్రతిపదార్థం: శరములు= బాణాలూ; శర+ఆసనమున్‌= ధనుస్ఫూ; ఆ+అరదముపైన్‌= ఆ రథంపైనే; డిగ్గవిడిచి= వదలివేసి; 
అతి రభసమునన్‌= ఎక్కువైన కంగారువలన; ధరణికిన్‌= నేలమీదికి; లంఘించి= వేగంగా దూకి; లజ్జ= సిగ్గు; వీటిన్‌+పోవన్‌= 
నష్ట్రపోగా; పురిదెసకును= పట్టణం దిశగా; పాణెన్‌= పరుగుదీశాడు. 


తాత్సర్యం: బాణాలనూ, వింటినీ తేరుమీదనే పడవేసి, ఉత్తరుడు కంగారుతో బెంబేలుపడి నేలపైకి దూకి, 
సిగ్గువిడిచి, పట్టణం వైపు పరుగుదీశాడు. 


వ. ఇట్లు వాటినం దనమనంబునం గుత్సించుచు బీభత్సుండు యుగ్యంబుల పగ్గంబుల నొగల ముడిచి రథంబు 
డిగ్గనుటికి లంబకేశభారుండును, నాందోళిత రక్తాంబర యుగళాంచలుండును నగుచు వెనుకంబటిచు 
సమయంబున, నిలిచి కనుంగొను కౌరవబలంబునందు. 73 


ప్రతిపదార్థం: ఇట్లు+పాటీనన్‌= ఇట్లా పారిపోగా; కుత్సించుచున్‌= ఏవగించుకొంటూ; బీభత్సుండు= అర్జునుడు; యుగ్యంబుల= 
గుర్రాలయొక్క; పగ్గంబులన్‌= పగ్గాలను; నొగలన్‌= నొగకట్టెకు; ముడిచి= ముడివేసికట్టి (దూముడివేసి); రథంబు డిగ్గన్‌+ఉటికి= 
రథంమీదినుండి క్రిందికి దూకి; లంబ= (వ్రేలాడుతున్న (పొడవైన); కేశ= వెండ్రుకలయొక్క; భారుండును= బరువుకలిగిన వాడూ, 
(వేలాడే పొడవైనకేశపాశం ఉన్నవాడు); ఆందోళిత= ఊగులాడుతున్న; రక్త+అంబర= ఎర్రటి వస్రాలయొక్క; యుగళ+ 
అంచలుండును= జంటయొక్క అంచులున్నవాడూ; (ఎర్రటి రెండు పంచెల అంచులు రెపరెపలాడుతున్నాయి అని భావం); 
అగుచున్‌= జౌతూ; అతని వెనుకన్‌= ఉత్తరుడి వెంట; పజచు సమయంబునన్‌= పరుగెత్తేటప్పుడు; నిలిచి= నిలువబడి; 
కనుంగొను= చూచే; కౌరవబలంబునందున్‌= కౌరవులసేనలో. 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఉత్తరుడు ఆ విధంగా పరుగుదీయగా, అర్జునుడు తన మనస్సులో ఏవగించుకొంటూ గు[ర్రాల 
పగ్గాలను నొగలకు కట్టి, దిగి, ఉత్తరుడి వెనువెంట పరుగుదీశాడు. అప్పుడు పొడవైన కేశభారాన్నీ ఎర్రటి పంచెల 
అంచుల రెపరెపలనూ గమనించిన కురుసేనలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. అజ్ఞలు కొంద అప్పుడపహాసము సేయుచు గూఢరూప రే 
భఖాజ్జత లేమి దద్వికృత కాయము మీ(దను దృష్‌ట్లు నిల్బంగాం; 
బ్రాజ్ఞులు మూర్తి సౌమ్యతయు, బాహుల దీర్హతయున్‌, భటత్వ త 
త్త్వజ్ఞతయున్‌, గతిస్పురదుదాత్తతయుం గని సంశయంబుతోన్‌. 74 


ప్రతిపదార్థం: అజ్ఞాలు= అజ్ఞానులు (తెలియనివాళ్ళు); కొందటు= కొద్దిమంది; అప్పుడు; గూఢ= నిగూఢమైన (రహస్యమైన); 
రూపరేఖాజ్ఞత= రూపురేఖలను తెలిసికొనగలిగిన తెలివి; లేమిన్‌= లేకపోవటంవలన; అపహాసము+చేయుచున్‌= ఎగతాళిచేస్తూ; 
తద్‌+వికృత= ఆ బృహన్నలయొక్క వికారమైన; కాయముమీ(దను= శరీరంపైన; దృష్టు= చూపులు; నిల్ప(గాన్‌= నిలిపిచూడగా; 
ప్రొజ్ఞులు= బాగా తెలిసినవారు; మూర్తి= ఆ ఆకారంలోని; సౌమ్యతయున్‌= సత్వగుణం వలన కలిగిన శాంతభావాన్నీ; 
బాహుల= చేతులయొక్క; దీర్భతయున్‌= పొడుగుదనాన్నీ (ఆజానుబాహువులు అనుట); భటత్వ= పరాక్రమంయొక్క; 
తత్త్యజ్ఞతయున్‌= తత్త్వాన్ని తెలిసికొనటాన్నీ; (వీరుల స్వభావాన్ని తెలిసికొనగలగడం); గతి= నడకలో; స్ఫురత్‌+ఉదాత్రతయున్‌= 
కనిపించే గాంభీర్యాన్నీ (హుందాతనం); కని= చూచి; (గమనించి); సంశయంబుతోన్‌= అనుమానంతో. 


తాత్సర్యం: తెలియని వాళ్ళు కొంతమంది ఆ బృహన్నలయొక్క నిగూఢంగా ఉన్న రూపురేఖలను సరిగ్గా తెలిసికొనలేక 
అవహేళన చేస్తూ ఆతడి వికారరూపంపై చూపులు నిలిపారు. తెలిసిన వాళ్ళు మాత్రం ఆ రూపంలో ఉండే 
అందాన్నీ, ఆజానుబాహువుల లక్షణాన్నీ, వీరుల మనస్సులను తెలిసికొనే సామర్భ్యాన్నీ, నడకలో ఒక గాంభీర్యాన్నీ 
చూచి అనుమానిస్తూ (ఈవిధంగా అనుకొంటున్నారు). అర్జునుడిని ముందుచూచినవాళ్ళకు ఈతడు అర్జునుడేనా 
అనే సందేహం వచ్చిందన్నమాట. 


తే. “ఆడు చందంబు( బురుష సమాకృతియును । గలిగియున్నవి' యొప్పు నూష్మలత సొంపు 
వికృత వేషావృతంబులై వెలయ కితండు । నివుటు గవిసిన మెజయని నిప్పువోలె. 75 


ప్రతిపదార్థం: ఆండు చందంబున్‌= ఆడమనిషితీరూ; పురుషా మగవాడియొక్క; సమాకృతియును= ఆకారమూ; కలిగి+ 
ఉన్నవి= కలిగి ఉన్నవి; ఊష్మలత= పరాక్రమం; సొంపు= అందం; వికృతవేష+ఆవృతంబులు+ఐ= వికారమైన వేషంతో 
కప్పిపుచ్చబడ్డవై; ఇతండు= ఈ వ్యక్తి; నివుణు= బూడిద; కవిసినన్‌= కప్పగా; మెజయని= ్రకాళశించని; నిప్పు+పోలె= నిప్పువలె; 
వెలయక= బయటపడక; ఒప్పున్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: 'ఆడా, మగా రూపాలు రెండూ కనపడుతున్నాయి. తీవ్రతా, శౌర్యమూ, కోమలత్వం, వికారమైన 
ఆకారంవలన బయటికి తెలియక, ఇతడు బూడిద గప్పిన నిప్పువలె మరుగులో ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 'నివుణు గవిసిన మెజయని నిప్పు లోకోక్తి ఏదో కారణంవలన సహజమైన శక్తి మరుగుపడ్డప్పుడు, 
ఇట్టాంటి లోకోక్తిని వాడుతారు. తిక్కన లోకోక్తులు చాలా (ప్రసిద్దాలు. తగిన సమయంలో తగిన లోకోక్తిని వాడటం మహాకవుల 
లక్షణం. అందులోనూ తిక్కన లోక్తోకులు దేశీయతకు మారు పేరు. 'వెలయు నితండు అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో 
ఉన్నది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 493 


ఉ. బాహుల చాయయున్‌, గమన భంగియు, నర్గునునట్ల; దీన సం 
దేహము లే దితండు తన తేజము డా(ప(గ మత్సభూమి భృ 
ద్లేహమునందుం బేడి యనం గీడ్పడి యుండెనొ? కాక యీ కురు 
వ్యూహముతోడి కయ్యమున కొండొకరుం డిటు లొంటి వచ్చునే? 76 


ప్రతిపదార్థం: బాహుల చాయయున్‌= (పొడుగైన) ఆ చేతుల తీరూ; గమన= నడకయొక్క; భంగియున్‌= తీరూ; అర్జునున్‌+అట్ల= 
అర్జునుడివి మాదిరిగానే ఉన్నాయి; దీనన్‌= ఈ విషయంలో; సందేహము లేదు= అనుమానం లేదు; ఇతండు= (ఈ పరుగెత్తే 
వ్యక్తి తన తేజము= తన తేజస్సును (పరా(క్రమాన్ని); డాయంగన్‌= దాచుకొనటానికి; మత్స్యభూమిభృత్‌= మత్స్యరాజ్యాన్ని 
భరించేవాడైన (మత్స్యదేశానికి రాజైన) విరాటుడియొక్క; గేహమునందున్‌= ఇంటిలో (కొలువులో); పేడి+అనన్‌= పేడివాడిగా; 
కీడ్పడి+ఉండెనా?= అణగిమణగిఉన్నాడేమో?; కాక= కాకుంటే; ఈ కురువ్యూహముతోడి= ఈ కురుసైన్యంతో; కయ్యమునకున్‌= 
యుద్దానికి; ఒండు+ఒకరుండు= వేరొకడు; ఇటులు= ఇట్లా ఒంటి= ఒంటరివాడుగా; వచ్చునే?= వస్తాడా? (రాలేడు అని 


భావం). 


తాత్సర్యం: ఆ చేతుల తీరూ (ఆజానుబాహులు అని భావం), నడక పద్దతీ, అర్జునుడివలెనే ఉన్నాయి. ఏమీ 
సందేహం లేదు. తన తేజాన్ని మరుగుపరచటానికి విరాటరాజు కొలువులో పేడివాడిగా అణగి ఉన్నట్టున్నాడు. 
కాకుంటే, ఈ కౌరవసైన్యంతో పోరాడటానికి వేరే వా డెవడైనా అయితే ఈ రకంగా ఒంటరిగా వస్తాడా! (రాలేడని 
తాత్పర్యం.) 

విశేషం: అర్జ్హును+అట్టు+అ= అర్జును+న్‌+అట్టు+అ= ఇది షష్టీ సమాసం. షష్టీ సమాసంబునం దుకార బుకారంబుల కచ్చు 
పరమగునపుడు నుగాగమంబగు. (బాలవ్యాకరణం - సంధిపరిచ్చేదం - సూత్రం 34). 


చ.  విరటు(డు దక్షిణంబునకు వీరుల సారథులన్‌ నిజాజికై 
పురిం గల వారినెల్లం గొనిపోయిన, నొండులు లేమి జేసి యు 
త్తరు(డిట వచ్చుచుండి, యరదంబు దగం గడపంగ నెవ్వరుం 
దొరకొనకున్న( దా నితనిం దోడ్కొని వచ్చినవాండు సూడంగన్‌. 77 


ప్రతిపదార్థం: చూడంగన్‌= చూడగా; విరటుండు= విరాటరాజు; నిజ+ఆజికిన్‌+ఐ= తన యుద్దానికి; దక్షిణంబునకున్‌= 
దక్షిణదిశకు; వీరులన్‌= వీరులనూ; సారథులన్‌= రథసారథులనూ; పురిన్‌+కలవారిని= పట్టణంలో ఉండే వాళ్ళను; ఎల్లన్‌= 
అందరినీ; కొనిపోయినన్‌= తీసికొనిపోగా; ఒండులు= వేరేవారు; లేమిన్‌+చేసి= లేనందువలన; ఉత్తరుండు; ఇటవచ్చుచున్‌+ఉండి= 
ఇక్కడికి వస్తూ; అరదంబున్‌= రథాన్ని; తగన్‌= తగినట్టు (బాగా); కడపంగన్‌= తోలటానికి; ఎవ్వరున్‌= ఎవరూ కానీ; 
దొరకొనకున్నన్‌= చిక్కకపోతే (లభించకపోతే); తాను= ఉత్తరుడు; ఇతనిన్‌= ఈ వ్యక్తిని; తోడ్కొని వచ్చినవాండు= తీసికొనివచ్చాడు. 


తాత్సర్యం: ఆలోచించగా దక్షిణంపక్క యుద్దానికి పోతూ విరాటరాజు నగరంలో ఉన్న వీరులనూ, సారథులనూ 
మొత్తంగా తీసికొనిపోగా, ఇంకెవ్వరూ లేకపోవటంతో ఉత్తరుడు ఇక్కడికి వస్తూ, సారథిగా ఎవరూ దొరక్కపోవటంతో 
ఇతడిని తీసికొనివచ్చా డనిపిస్తుంది. 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. పరి సనుదెంచి గోగణము( బట్టె ననన్‌ విని, పిన్నగాన మీ6 
దరయక రాజనందను( డహంకృతిమై( బజతెంచి, సైన్య వి 
స్పురణము( జూచి, భీతి. దనబుద్ది గలంగిన( బాటం జొచ్చె; ని 
ప్పురుషుని శౌర్యసంపదయు ఘూరబతరటు నెటుంగ( దేమియున్‌.” 78 


ప్రతిపదార్థం: పరి+చనుదెంచి=(కురు) సేన వచ్చి; గోగణమున్‌= ఆవులమందను; పట్టెన్‌+అనన్‌+విని= పట్టుకొన్నదని విని; 
పిన్న+కాన= పసివాడు కనుక (అజ్ఞాని అని భావం); మీందు+అరయక= ముందు ఆలోచన లేకుండా; రాజనందను(డు= 
రాజకుమారుడైన ఉత్తరుడు; అహంకృతిమైన్‌= అహంకారంతో; పజతెంచి= వచ్చి; సైన్య= సైన్యంయొక్క; విస్ఫురణమున్‌= 
ఆర్బాటాన్ని (విజృంభణాన్ని); చూచి= గమనించి; భీతిన్‌= భయంతో; తన= తనదైన; బుద్ది= మనస్సు; కలంగినన్‌= 
కలతపడగా (చెదిరిపోగా); పాణన్‌+చొచ్చెన్‌= పరుగెత్తుతున్నాడు; ఈ+పురుషుని= (తాను వెంబడితెచ్చుకొన్న) ఈ వ్యక్తి 
యొక్క; శౌర్యసంపదయున్‌= పరాక్రమం అనే ధనమూ (అధికమైన పరాక్రమం అని భావం); భూరి= గొప్పదైన; బలంబున్‌= 
బలమూ; ఏమియున్‌+ఎణుంగ(డు= ఏ కొంచెంగూడా ఎరుగడు. 


తాత్సర్యం: సైన్యం ఆవులను పట్టుకొన్నదని విని, పసివాడు గనుక, వెనకా ముందూ ఆలోచించకుండా, కేవలం 
గర్వంతో ఉత్తరుడు తానేమో వచ్చాడు కాని, ఈ సైన్యంయొక్క విజృంభణాన్ని చూచి మనసు చెదరి, బెదరి 
పరుగుతీస్తున్నాడు. ఈ పురుషుడి పరాక్రమం, శక్తీ ఇతడికి ఏమీ తెలియవు. 


వ. అనుచు నిశ్చయరహిత హృదయులగుచుండ శుండాలరయ లీలాసమరేఖంబగు గమనంబునం బురుహూత 
పుత్రుండు పదశత మాత్ర ప్రదేశ పలాయితుండైన భూమింజయు నెయిది పట్టికొనిన నతండు. 79 


ప్రతిపదార్థం: నిశ్చయరహిత హృదయులు= ఇది ఫలానా అనే నిర్ణయం లేని మనస్సులు కలవాళ్ళు; అగుచున్‌+ఉండన్‌= 
జౌతూ ఉండగా; శుండాల= ఏనుగుయొక్క; రయ= వేగంయొక్క; లీలా= విలాసంతో; సమరేఖంబు+అగు= సమమైన; 
గమనంబునన్‌= నడకతో; పురుహూత= దేవేంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడైన అర్జునుడు; పదశతమాత్ర ప్రదేశ= 
నూరు అడుగుల దూరం మాత్రమే; పలాయితుండు+ఐన= పరుగెత్తినవాడయిన; భూమింజయున్‌= ఉత్తరకుమారుడిని; 
ఎయిది= వెంబడించి; పట్టికొనినన్‌= పట్టుకోగా; అతండు= ఉత్తరుడు. 


తాత్పర్యం: (కురుసేనలో) పైవిధంగా అనుకొంటూ, ఎటూ నిశ్చయించుకొనలేకున్నారు. ఆలోపల అర్జునుడు 
గజగమనంతో నూరు అడుగులదూరంలోనే ఉత్తరుడిని వెంబడించి పట్టుకోగా, ఆ ఉత్తరుడు (ఇట్లా అంటాడు). 


విశేషం: మూలభారతంలో ఈ సన్నివేశంలో అర్జునుడు ఉత్తరుడి జుట్టు పట్టుకొన్నట్టున్నది. కాని, తెలుగులో తిక్కన, 
'ఎయిది'- అంటే వెంబడించి” పట్టుకొన్నట్లు మార్పుచేశాడు. బహుశ 'జుట్టు పట్టుకొనటం' అంత ఉచితంగా ఉండదని 
తిక్కన భావమై ఉంటుంది. 
సీ, వెల వెల బాజుచు వెగడొందు(, బెదవుల | తడియాటి నెంతయు. దల్లడిల్లుం 

జల్లన నంగంబు లెల్ల నిండ జెమర్షు(, | బదములు€ గరములు. గుదియ వడంకు, 

హృదయంబు తటతట నదరంగ బెలుకుటు, । దీన దృష్టుల మోము. దేటి చూచు, 

నెలుంగు గద్దదికం దొట్రిల నేడ్డు, విడుమని | ప్రార్థించు మాటం గీడ్చాటు దోంప, 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 495 


తే. __ “నిష్కశతశుద్ధ హేమంబు నిర్మలోజ్ఞ్వ । లాష్ట్ర వైడూర్యములు దురగాధ్య రథము 
గరటి దశకంబు నొకయూరు( బురము సొచ్చి | నపుడ యిచ్చెద నీ' కను నార్తు( డగుచు. 80 


ప్రతిపదార్థం: వెల వెలన్‌+పాణుచున్‌= వెలవెలబోతూ (ముఖంలో వికాసంలేకుండా); వెగడు+ఒందున్‌= భయపడతాడు; 
పెదవుల= పెదవుల యొక్క; తడి+ఆజన్‌= తేమ ఆరిపోగా (నోరు ఎండిందని భావం); ఎంతయున్‌= ఎక్కువగా; తల్లడిల్లున్‌= 
అల్లల్లాడిపోతాడు (భయంతో); చల్లనన్‌= (శరిరం) చల్లబడగా; అంగంబులు+ఎల్లన్‌= అవయవాలన్నీ; నిండన్‌= నిండగా; 
చెమర్భున్‌= చెమటలు కక్కుతాడు; పదములున్‌= కాళ్ళూ; కరములున్‌= చేతులూ; కుదియన్‌+వడంకున్‌= కూలబడగా 
వణికిపోతాడు; హృదయంబు= గుండె; తటతటన్‌+అదరంగన్‌= దడదడమంటూ అదిరిపోగా (కొట్టుకొంటుండగా); పెలుకుజున్‌= 
భయపడతాడు; దీన= దిగులుతో కూడిన; దృష్టులన్‌= చూపులతో; మోమున్‌= (ఎదురుగా ఉన్న అర్జునుడి) మొగాన్ని; 
తేజీచూచున్‌= (పిచ్చిగా) ఎగాదిగా చూస్తాడు; ఎలుంగు= గొంతు (కంఠస్వరం); గద్గదికన్‌= బొంగురుపోయిన స్వరంతో; 
తొట్రిలన్‌= తడబడేటట్టు; ఏడ్భున్‌= ఏడుస్తాడు; మాటన్‌= మాటలో; కీడ్చాటు= సన్ననిస్వరంతో కూడిన తడబాటు; తోంపన్‌= 
కనిపించేటట్టు; విడుము+అని= వదలిపెట్టుమని; ప్రార్థించున్‌= వేడుకొంటాడు; ఆర్తుండు+అగుచున్‌= దీనుడై; పురము= 
నగరాన్ని; చొచ్చినపుడు+అ= చేరగానే; నీకున్‌= నీకు; నిష్కశతశుద్ద హేమంబు= నూరు బంగారునాణాల రూపంలోఉన్న 
శుద్దమైన బంగారాన్ని; నిర్మల+అసష్ట వైడూర్యములున్‌= స్వచ్చమై, ప్రకాశవంతమైన ఎనిమిది వైడూర్యమణులూ; తురగ+ఆధఢ్య= 
గుర్రాలతోకూడిన; రథమున్‌= రథమూ; కరటి దశకంబున్‌= పది ఏనుగులూ; ఒక+ఊరున్‌= ఒక (గ్రామాన్ని; ఇచ్చెదన్‌= 
ఇస్తాను; అనున్‌= అంటాడు. 


తాత్సర్యం: ఉత్తరుడి మొగం తెల్లబోయింది. భయంతో నోట్లో తేమ ఆరిపోతూ ఉన్నది. ఒళ్ళంతా చల్లబడి 
ముచ్చెమటలు పోస్తున్నవి. కాళ్ళూ చేతులూ గడగడ వణికిపోతున్నాయి. గుండె దడదడమంటూ కొట్టుకొంటున్నది. 
దిగులుపడ్డ చూపులతో ఎదురుగాఉన్న అర్జునుడి మొగాన్ని తేరిపారచూచాడు. గొంతు బొంగురుపోయి తడబడుతూ 
ఉన్నది. ఏడుస్తూ కూడా ఉన్నాడు. విడిచిపెట్టుమని అర్జునుడిని దీనంగా వేడుకొంటున్నాడు. మాటలో దిగులు బాగా 
కనబడుతూ ఉన్నది. ఈ పరిస్థితిలో ఉత్తరుడు అర్జునుడితో 'నగరానికి వెళ్ళుతూనే నీకు నూరు బంగారు నాణాల 
చొక్కమైన బంగారాన్నీ, మంచివి ఎనిమిది వైడూర్యాలనూ, గుర్రాలు కట్టి సిద్దంగా ఉన్న రథాన్నీ, పది ఏనుగులనూ, 
ఒక ఊరినీ ఇస్తాను, నన్ను వదిలిపెట్టుము” అని అంటూ వేడుకొంటున్నాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి ఎక్కువగా భయపడ్డ మనిషి, శారీరకంగా, మానసికంగా ఎట్లాంటి మార్పుకు గురి జొతాడో, 
ఇందులో తిక్కన మహాకవి చాల సహజంగా చిత్రించాడు. మనోభావాన్నిబట్టి, శారీరకంగా మార్పు కనిపిస్తుంది. ఇక్కడ 
ఉత్తరుడి మనస్సులో నిండిన భావం భయం. దాని ప్రభావమే, ఆతడి శరీరంలో వచ్చిన మార్పు. ఈ సందర్భంలో, 
మూలభారతంలో, తేటగీతి పద్యంలోని విషయం మాత్రమే చెప్పబడ్డది - అదీ సూచనగా. అట్లాంటి దాన్ని తిక్కన సీసపాదాలలో 
పెంచి, సహజంగా చిత్రించి, భయ(భ్రాంతుడైన ఉత్తరుడి ఆకారాన్ని పాఠకుల మనో నేత్రాలకు కనిపింపజేశాడు. సమయానికి 
తగిన వర్లన, అప్పటి దృశ్యాన్ని సహృదయులకు కన్నులకు కట్టినట్టు చేస్తుంది. ఇది అందరు కవులకూ వీలుకాదు. కేవలం 
(a) అ ౧ అతి 
మహాకవులకే సాధ్యం అవుతుంది. 


క 'నాతోడి ప్రేముడిం గడు । నాతురయై యెదురుచూచు నంబకు( జేతః 
ప్రీతిగం జని యాయమం బొడ । సూతుం బోనీ గదే విశుద్దచరిత్రా!' 81 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నాతోడి ప్రేముడిన్‌= నాపై ప్రేమతో; కడున్‌ ఆతుర+ఐ= ఎక్కువ దిగులు కలదై; ఎదురుచూచు= ఎదురుచూస్తూ 
ఉండే; అంబకున్‌= మా అమ్మకు; చేతస్‌= మనస్సుకు; ప్రీతిగన్‌= సంతోషం కలిగేటట్టు; చని= వెళ్ళి; ఆయమన్‌= ఆమెను; 
పొడసూతున్‌= చూస్తాను; వి+శుద్ద= మిక్కిలి స్వచ్చమైన; చరిత్రా!= వంశం కలవాడా! (ప్రవర్తన కలవాడా); పోనీంగదే?= నన్ను 
పోనీయవా? 


తాత్పర్యం: 'విశుద్దమైన చరిత్ర కలిగిన ఓ బృహన్నలా! నా మీద (ప్రేమతో, దిగులు కలదై నా కొరకు ఎదురుచూచే 
మా అమ్మ మనస్సుకు సంతోషం కలిగేటట్లు నేను వెళ్ళి ఆమెను చూస్తాను. నన్ను పోనీ! 


విశేషం: తనకు భయంగా ఉన్నదని చెప్పినంత మాత్రాన, బృహన్నల పోనీయడని, తన మీద (ప్రేమతో తనకొరకు దిగులుతో 
ఎదురుచూచే తల్లికి సంతోషాన్ని కలిగించటానికైనా తనను వదిలిపెట్టుతాడని ఉత్తరుడి నమ్మకం, ఆతడి అమాయికత్వం. 
తనపై కాకున్నా, తన తల్లిపై ఉన్న గౌరవంతోనో, భయంతోనో వదులుతాడని ఆశ. ఉత్తరుడి తల్లి రాణికదా! ఇది మనోభావ 
వేత్తలైన మహాకవులకే సాధ్యం. 


అర్జును. డుత్తరుని. దనకు సారథిగా. జేసికొనుట : (సం. 4-36-41) 


వ. అని మజియు నానావిధ దీనాలాపంబులం బ్రార్దించుచుండం బార్జుండు నగుచు నతనిం దేరు సేరం 
దెచ్చి. 82 
ప్రతిపదార్థం: అని= అంటూ; మజియున్‌= ఇంకా; నానావిధ= పలురకాలైన; దీన+ఆలాపంబులన్‌= దీనమైన పలుకులతో; 


ప్రార్టించుచున్‌+ఉండన్‌= వేడుకొంటూ ఉండగా; పార్టుండు= అర్జునుడు (పృథకుమారుడు); నగుచున్‌= నవ్వుతూ; అతనిన్‌ 
= ఆ ఉత్తరుని; తేరు+చేరన్‌+తెచ్చి= రథం దగ్గరికి (బలవంతంగా) తీసికొనివచ్చి. 


తాత్పర్యం: ఆ విధంగా ప్రార్థించి ఇంకా ఎన్నో రకాల దీనమైన మాటలతో వేడుకొంటూ ఉండగా, అర్జునుడు 
ఉత్తరుడిని, రథం దగ్గరికి బలవంతంగా తీసికొని వచ్చి. 


విశేషం: ఉత్తరుడు ఎంత ప్రార్థించినా వినకుండా, బృహన్నల అతడిని బలవంతంగా ఎట్లాగో రథం దగ్గరికి తీసికొనివచ్చి 
తరువాత పద్యంలో ధైర్యాన్ని నూరిపోసి, ఆతడి భయాన్ని పోగొట్టుతాడు. 


చ. “వెటవకు మన్న! పోటు కురువీరులతోడ నశక్యమేని, న 

త్తెజింగది యేల నీ? కుడుగు; తేరికి సారథి గమ్ము నాకు. జి 

చ్చు పిడుగెట్టులట్టడరి శూరుల మొత్తము నుగ్గు సేసెదం; 

బటిపెద సేన, రాజు ధృతి( బాపెద, గోవుల! గ్రమ్మటించెదన్‌.' 83 
ప్రతిపదార్థం: వెణవకుము+అన్న!= అన్నా! భయపడవద్దు; (“అన్న అన్నది ప్రేమపూర్వకంగా పెద్దలు, చిన్నవాళ్ళను పిలవటం. 
ఇది తెలుగుదేశీయమైన సంబోధనం); నీకున్‌= నీకు; కురువీరుల తోడన్‌= కౌరవ వీరులతో; పోటు= యుద్దం; అశక్యము+ఏని= 
సాధ్యం కాకపోతే; ఆ+తెజంగు+ఏల+నీకు?= ఈ విషయం నీకు ఎందుకు? (నీకు వద్దు అనిభావం); ఉడుగు= విడిచిపెట్టుము; 


నాకున్‌= నాకు; తేరికి= రథానికి; సారథి+కమ్ము= సారథిగా ఉండుము; చిచ్చుఅపిడుగు+ఎట్టులు+అట్టు+అడరి= చిచ్చరపిడుగువలె 
(భయంకరంగా) చెలరేగి (విజృంభించి); శూరులమొత్తమున్‌= వీరుల సమూహాన్ని (అందరినీ); నుగ్గు+చేసెదన్‌= పొడి పొడిగా 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 497 


చేస్తాను; సేనన్‌= సైన్యాన్ని; పజపెదన్‌= పారతోలుతాను; రాజు= రాజైన దుర్యోధనుడి యొక్క; ధృతిన్‌+పాపెదన్‌= ధైర్యాన్ని 
(నమ్మకాన్ని) పోగొడతాను; గోవులన్‌= ఆవులను; (క్రమ్మటించెదన్‌= మళ్ళిస్తాను. 


తాత్సర్యం: 'నాయనా! ఉత్తరకుమారా! నీవు భయపడకుము, నీకు కురువీరులతో యుద్దం చెయ్యటం చేతకాకపోతే, 
వద్దులే ఊరుకో! నా రథానికి సారథిగా మాత్రం ఉండుము. అగ్గిపిడుగువలె కురువీరులందరినీ పిండిపిండి చేసి, 
సైన్యాన్ని తరిమి, రాజు ధైర్యాన్ని నాశనం చేసి, ఆవులను మళ్ళిస్తాను.' 


క అనుచు నొడంబాటు లేకు । న్నను, నయ్యుత్తరుని నొగల నడుకొన నిడి, తా 
నును రథ మెక్కి రథికు( డయి । చనియె నరుండు జమ్మి సేర సమ్మదలీలన్‌. 84 


ప్రతిపదార్థం: అనుచున్‌= పైన చెప్పిన విధంగా అంటూ; ఒడంబాటు= ఇష్టం; లేక+ఉన్నను= లేకపోయినప్పటికీ; ఆ+ఉత్తరునిన్‌= 
భయపడిన ఆ ఉత్తరుడిని; నొగలన్‌= నొగలమీద (రథం ముందుప్రక్క); నడుకొనన్‌+ఇడి= కంపిస్తూ ఉండగా కూర్చొనబెట్టి; 
తానును= తానూ; రథము+ఎక్కి= రథాన్ని ఎక్కి; నరుండు= అర్జునుడు; రథికుడు+అయి= రథాన్ని ఎక్కి యుద్దాన్ని 
చేసేవాడయి ((ప్రధానుడయి); సమ్మదలీలన్‌= సంతోషంతో కూడిన విలాసంతో; జమ్మి చేరన్‌= జమ్మిచెట్టు దగ్గరికి; చనియెన్‌= 


వెళ్ళాడు. 


తాత్సర్యం: అని అంటూ, అతడికి ఇష్టంలేకపోయినా ఉత్తరుడిని నొగలమీద కుప్పకూలవేసి, అర్జునుడు తానుకూడా 
రథాన్ని ఎక్కి, రథికుడై సంతోషంతో జమ్మిచెట్టువద్దకు వెళ్ళాడు. 


వ. ఇట్లు సవ్యసాచి నిక్షిప్తాయుధంబయిన శమీవృక్ష సమీపంబున కరుగు నవసరంబునం 
గ్లీబరూపచ్చన్నుండయ్యును బ్రస్పురణ విశేష భీషణుం డగు నతనిం గనుంగొని కౌరవసైనికులు గలంగిన 
మనంబులతోడ నివ్వెటపడి యుండ, వారలం గనుంగొని, తోంయ నుత్వాతంబుల నాలోకించి, గురుం 
డిట్లనియె. 85 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సవ్యసాచి= అర్జునుడు; నిక్షిప్త= నిక్షేపించబడ్డ (ఉంచబడ్డ); ఆయుధంబు+అయిన= 
ఆయుధాలను కలిగినది అయిన; శమీవృక్ష సమీపంబునకున్‌= జమ్మిచెట్టు దాపునకు; అరుగు= పోయే; అవసరంబునన్‌= 
సమయంలో; క్రీబరూప= నపుంసక రూపంతో; ఛన్నుండు+అయ్యును= ఆవరించబడ్డ (కప్పబడ్డ) వాడైనా; ప్రస్సురణ= మంచి 
రూపంయొక్క; విశేష= ఆధిక్యంతో (ప్రత్యేకతతో); భీషణుండు= భయాన్ని కలిగించేవాడు; అగు= అయిన; అతనిన్‌= 
బృహన్నలను (అర్జునుడిని); కౌరవసైనికులు; కనుంగొని= చూచి; కలంగిన= కలతపడిన; మనంబులతోడన్‌= హృదయాలతో; 
నివ్వెణపడి= ఆశ్చర్యాన్ని పొంది; ఉండన్‌= ఉండగా; వారలన్‌+కనుంగొని= ఆ సైనికులను చూచి; తోయ= కనపడునట్టి; 
ఉత్సాతంబులన్‌= అపశకునాలను (ఉపద్రవాలను); ఆలోకించి= చూచి; గురుండు= ద్రోణుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు ఆయుధాలు దాచిఉంచిన శమీవృక్షం వద్దకుపోయే సమయంలో, నపుంసకరూపంలో 
ఉన్నా ఆకారవైభవంతో ఇతరులకు భయంకలిగిస్తున్న అతడిని చూచి కౌరవసైనికులు మనస్సులలో కలతపడ్డారు. 
అపశకునాలు తోచాయి. వాటిని చూచి ఆ సైనికులనుద్దేశించి ద్రోణుడు ఇట్లా అన్నాడు. 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అపశకునాలు అపజయానికీ, కార్యహానికీ, ఆపదలకూ సూచన అని నమ్మకం. వీటిని గూర్చి శకునశా(స్రం విపులంగా 
వివరించింది. ఏదైనా ముఖ్యమయిన పనిమీద వెళ్ళేటప్పుడూ, ప్రయాణాలలోనూ, యుద్ధాలకు బయలుదేరిపోయేటప్పుడూ, 
ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడూ, సంప్రదాయాలను పాటించేవాళ్ళు శకునం చూచుకోనిదే కాలు కదపరు. వీటిపై నమ్మకం 
లేని వాళ్ళ సంగతి ఇక్కడ (ప్రస్తావనకు రాదు. శకునాన్ని పాటించటం ముందుకాలం నుండి ఉన్నదే! 


క “మాసె నభోమణి; నక్కలు । కూసెం; గలయంగ దెసలకుం బలుచాయల్‌ 
సేసెం బజమొయిళు లడరి; । మోసెం దమయంత( దూర్యము లపధ్వనులై, 86 


ప్రతిపదార్థం: నభోమణి= ఆకాశానికి మణి అయినవాడు (సూర్యుడు); మాసెన్‌= మాసిపోయి కాంతి తగ్గినవాడయ్యాడు; 
నక్కలు= నక్కలు; కూసెన్‌= హీనం, వికృతం అయిన గొంతులతో అరిచాయి (కూశాయి); దెసలకున్‌= దిక్కులకు (నాలుగు 
పక్కలా); కలయంగన్‌= నిండగా (వ్యాపించగా); పఅమొయిళులు= పెనుమబ్బులు; అడరి= విజృంభించి; పలు= పలురకాలైన; 
చాయల్‌+సేసెన్‌= రంగులను కలిగించాయి; తూర్యములు= యుద్ద సంబంధాలైన భేరి మొదలైన వాద్యాలు; అపధ్వనులు+ఐ= 
అపస్వరాలు కలిగినవై; తమ+అంతన్‌ మోసెన్‌= వాటి కవే మోగాయి. 


తాత్సర్యం: 'సూర్యుడు సహజంగా (ప్రకాశించకుండా మందగించిన కాంతితో ఉన్నాడు. నక్కలు దీనంగా కూశాయి. 
పెను మబ్బులు దిక్కులలో వ్యాపించి వింత వింత రంగులను నింపాయి. తూర్యాలు మొదలైన వాద్యాలు ఎవరూ 
తాకకుండానే వాటి కవే వికారంగా అపస్వరాలతో మోగాయి. 


విశేషం: గురువైన (ద్రోణాచార్యుడు కనిపించే ఉపద్రవాలను చెప్పుతున్నాడు. తూర్యం మొదలైన వాద్యాలు 'తమయంతి 
మోగడమే కాక, నిష్కారణంగా బద్దలైపోవడం కూడా ఉన్నది. దాన్నీ ఇందులో భావించుకొనాలి. గురుడు తరువాతి పద్యంలో 
కూడా, ఉపద్రవాలనే చెప్పుతున్నాడు. 


క. ఇగ్గజములు మిన్నకయును । మైొగ్గిడు; నుత్తమ తురంగములు బాప్పజలం 
బగ్గలము విడుచుచున్నవి; । తగ్గెడు. గారణము లేక తడంబడి పడగల్‌. 87 


ప్రతిపదార్థం: ఈ+గజములు= ఈ ఏనుగులు; మిన్నకయును= ఊరకనే; (మొగ్గెడున్‌= వాలిపోతున్నాయి (సత్తువలేక 
నీరసించి కూలబడిపోవడం); ఉత్తమ= ఉత్తమజాతికి చెందిన; తురంగములు= గుర్రాలు; బాప్పజలంబు= కన్నీటిని; అగ్గలము= 
ఎక్కువగా (ఎడతెగక); విడుచుచున్నవి= వదలుతున్నాయి; పడగల్‌= (రథాలకు 'పైనగట్టిను ధ్వజాలు; తడంబడి= చిందరవందరై; 
కారణము లేక= ఏకారణం లేకుండా (గాలికి జెండాలు కదలవచ్చు, ‘కారణం లేకి అనడం వలన ఏ కొంచెం గాలితాకు 
లేకుండానే తడబడుతూ ఉన్నవై); తగ్గెడున్‌= (క్రిందికి దిగుతున్నాయి (కట్టిన చోటునుండి దిగజారటం అని భావం). 


తాత్సర్యం: బలమైన ఏనుగులు నీరసంగా అకారణంగా ముందుకు తూలిపోతున్నాయి. జాత్యశ్వాలు నిరంతరం 
కన్నీటిని కారుస్తున్నాయి. కేతనాలు చిందరవందరై (క్రిందికి వాలిపోతున్నాయి. 


విశేషం: ద్రోణాచార్యుడు ఈ పద్యంలో ఏనుగుల, గుర్రాల, జెండాల విషయాలను మూడింటిని చెప్పాడు. ఏ కారణం లేకి 
- అన్నది పైవాటికి మూలం. అదే ముందు పద్యంలో చెప్పబోయే ఉపద్రవాలకు కూడా ఆధారం. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 499 


క, దగ్ధము లైనట్టులు స । మ్యగ్‌ధైర్యము లెడలె; మండె నాయుధ చయముల్‌; 
దిగ్జూమం బెసంగె; నసం । దిగ్రము మనకాజి యగుట; దీనికి దగంగన్‌. 88 


ప్రతిపదార్థం: ద్యములు+ఐన+అట్టులు= తగులబడ్డట్టుగా; సమ్యక్‌+ధైర్యములు= గట్టి ధైర్యాలు; ఎడలెన్‌= లేకుండా పోయాయి; 
ఆయుధ= రకరకాల ఆయుధాలయొక్క; చయముల్‌= సమూహాలు; మండెన్‌= భగభగ మండిపోయాయి; దిగ్గూమంబు 
(దిక్‌+ధూమంబు)= నాలుగుదిక్కులనిండా పొగ; ఎసలాొన్‌= వ్యాపించి కమ్ముకొన్నది; మనకున్‌= మనకు; ఆజి+అగుట= 
యుద్దం జరగటం; అసందిగ్రము= అనుమానం లేదు (తప్పదు - అనటం); దీనికిన్‌= ఈ పరిస్థితికి; తగంగన్‌= తగిన రీతిగా. 
(ముందుకు అన్వయం). 


తాత్సర్యం: ధైర్యం తగలబడ్డట్టు నశించింది. ఆయుధాలు ఊరకనే మండిపోతున్నాయి. (సూర్యుడి వేడికి కాదు). 
దిక్కులలో పొగ కమ్ముకొన్నది. ఇంక మనకు యుద్దం తప్పదు. కనుక దీనికి తగ్గట్టు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: ఆయుధాలు వాటికవే మండటం యుద్దానికి సూచన. గురుడు అనుభవజ్ఞుడు. కనుకనే దీన్ని గమనించి, తన 
వీరులను యుద్దానికి సంసిద్ధంగా ఉండండని హెచ్చరించాడు. పెద్దలూ, విజ్ఞాలూ అయినవాళ్ళు రాబోయే (ప్రమాదకరమైన 
పరిస్థితి గమనించి హెచ్చరించటం పరిపాటి. ఈ విషయాలను గురువుగారి ద్వారా చెప్పించటంలో మహాకవి ఎంతో జొచిత్యాన్ని 
పాటించాడు. 


క. మొన లొఅపుగం దీర్షికొను(డు; । దనతన వాహనము లాయుధము లెల్ల జనం 
బును ననువు సేసికొను6 డో | పిన యంతయు. గాచికొను(డు బెదరక పసులన్‌.” 89 


ప్రతిపదార్థం: మొనలు= సేనలు; ఒజపుగన్‌= నేర్చరితనంతో; తీర్చికొనుండు= అమరించుకొనండి; ఎల్ల జనంబును= అన్ని 
రకాలవాళ్ళు; తనతన= వాళ్ళవాళ్ళయొక్క; వాహనములు= గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలు; ఆయుధములు= 
యుద్దానికి కావలసిన రకరకాల ఆయుధాలను; అనువు+చేసికొనుండు= అనుకూలంగా సిద్దం చేసికొనండి; బెదరక= భయపడక; 
ఓపిన+అంతయున్‌= చేతనైనంతవరకు; పసులన్‌= ఆవులను; కాచికొనుండు= కాపాడుకొనండి. 


తాత్సర్యం: సేనలను తగినరీతిగా తీర్చుకొనుడు. మీ మీ వాహనాలను, ఆయుధాలను అందరూ సిద్దంగా ఉంచుకొనండి. 
చేతనైనంతవరకు భయం లేకుండా ఆవులను కాపాడుకొనండి.” 


వ. అని చెప్పి తానప్పు డర్జును నెటింగినవా(డు గావున నతనికి నజ్ఞాతవాస సమయభంగం బగునో యను 
భయంబున సురనదీసూను వదనంబు వీక్షించి సన్నవాఅ నిట్లనియె. 90 


ప్రతిపదార్థం: అని, చెప్పి; తాను= ద్రోణుడు; అప్పుడు; అర్జునున్‌; ఎజింగినవాండు= తెలిసినవాడు; కావునన్‌= కాబట్టి; 
అతనికిన్‌= అర్జునుడికి; అజ్ఞాతవాస= అజ్ఞాతవాసంయొక్క; సమయ= (ప్రతిజ్ఞ; భంగంబు+అగున్‌+ఓ= భంగం అవుతుందేమో; 
అను, భయంబునన్‌= అనే భయంతో; సురనదీ= దేవనది అయిన గంగానదియొక్క; సూను= కుమారుడైన భీష్ముడియొక్క; 
వదనంబు= ముఖాన్ని; వీక్షించి= చూచి; సన్నవాణున్‌= మెల్లగా (ఎవరికీ వినబడకుండా); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు పైవిధంగా సైనికులను హెచ్చరిక చేసి, అర్జునుడిని బాగా తెలిసినవాడు కావటంవలన, 
ఆతడి ఒక ఏడు అజ్ఞాతవాస ్రతిజ్ఞకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో, భీష్ముడి మొగంవైపు చూచి 
మెల్లగా ఇట్టా అన్నాడు. 

లా ౧ 


విశేషం: గురువైన ద్రోణాచార్యులకు ప్రియశిష్యుడైన అర్జునుడిమీద ఉన్న వాత్సల్యం ఇందులో తెలుస్తుంది. ఇది మామూలు 
విషయమే. ఇంతకన్నా లోతైన విశేషం కూడా ఇందులో ఉన్నది. గురు పితామహాదులు ధర్మనిష్టులు. పాండవులు ధర్మాభిరతులు; 
ధర్మ స్వరూపులు. గురువైన (ద్రోణుడికీ, పితామహుడైన భీమ్ముడికీ ధర్మంపై పక్షపాతం. అదే పాండవులపైనా ఉన్నది. 
ధర్మాత్ములైన పాండవులు ఎక్కడ అర్జునుడి తొందరపాటువలన అజ్ఞాతవాస ప్రతిజ్ఞకు భంగం కలిగితే, మరలా అరణ్య 
అజ్ఞాతవాస క్లేశాన్ని పొందవలసి వస్తుందో అనే భయంతో, [ద్రోణుడు భీష్ముడితో మెల్లగా ఆ విషయాన్ని ముందుపద్యంలో 
అంటున్నాడు. 


చ. 'వెరవరి గాక వీ(డు కురువీరులకుం బొడ సూపువాండ? య 
చ్చెరు, వొక మ్రానిపేర నిట సేరంగ వచ్చుచునున్నవా6 దహం 
కరణమ కాని యొండొకటి గానండు; మూర్తివిశేష మారయన్‌ 
సురపతి యట్ల; వీని మదిచొప్పది యెట్లొ యెజుంగ నయ్యెడున్‌. 91 


ప్రతిపదార్థం: ఏ(డు= ఆ వస్తున్నవాడు; వెరవరి+కాక= ఉపాయం తెలిసిన వాడు కాకుండా; కురువీరులకున్‌= కౌరవ 
వీరులకు; పొడచూపు వా(డె?= కనిపించవచ్చునా?; అచ్చెరువు= వింతగా ఉన్నది; ఒక (మని పేరన్‌= ఒకానొక చెట్టు పేరుతో 
(అర్జునవృక్షం); ఇట= ఇక్కడికి; చేరంగన్‌= చేరేటట్టు; వచ్చుచున్‌+ఉన్న వాండు= వస్తూ ఉన్నాడు; అహంకరణము+అ+కాని= 
అహంకారం ఒక్కటే గాని; ఒండు+ఒకటి= వేరే ఏదీ; కానండు= గమనించడు; మూర్తి= ఆకారంయొక్క; విశేషము+ఆరయన్‌= 
అతిశయాన్ని చూస్తే; సురపతి+అట్టు+అ= ఇం(ద్రుడివలెనే! (ఉన్నాడు); వీని= వీడియొక్క; మది= మనస్సుయొక్క; చొప్పు= 
తీరు (ఇతడి ఆలోచనా విధం); అది ఎట్టు+ఒ= అదేమో? (ఎలా ఉన్నదో); ఎటుంగనయ్యెడున్‌= తెలిసికొనాలి. 


తాత్పర్యం: 'ఏ డెవడో ఉపాయం లేకుండా కౌరవులకు కనపడవచ్చా? గర్వం ఒక్కటే కనపడుతూ ఉంటుంది. 
చాలా వింతగా ఉన్నది. చెట్టు పేరుతో ఇక్కడికి వస్తున్నాడు. ఆకారం మాత్రం ఇండద్రుడివలెనే ఉన్నది. కాని వీడి 
మనసులో ఏముందో తెలిసికొనాలి.” 


నిశేషం: ఈ పద్యానికి పైది సామాన్యభావం. (ద్రోణుడు భీష్ముడితో అనదలుచుకొన్న భావం ఇది. తన అహంకారం ఒక్కటే 
కారణంగా, అర్జునుడు ఆలోచన లేకుండా కౌరవుల ఎదుటికి వస్తున్నాడే! అజ్ఞాతవాస (ప్రతిజ్ఞ భంగం కాదా? ఇతడు కారణంగా 
పాండవులు అందరు మళ్ళీ చిక్కులలో పడతారేమో? ఇంద్రుడి ప్రసక్తితో ఇతడు అర్జునుడే అన్నది నిజం అని ద్రోణుడి 
భావం. దానినే భీష్ముడికి తెలుసునో తెలియదో అని గురుడు సూచించాడు. 


క అనిన విని యెటింగికొని యా । తని మది సందియము మాన్న(దల(చి నరేంద్రుం 
గనుగొనుచు నతనితోం జె । ప్పిన భంగి నిగూఢ వృత్తి భీష్ముడు వలికెన్‌. 92 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రోణుడు పైవిధంగా చెప్పగా; విని= భీష్ముడు విని; ఎటీ(గికొని= (ద్రోణుడి మాటలలో ఉన్న 
నిగూఢమైన విషయాన్ని (గ్రహించి; ఆతని= ఆ గురువైన (ద్రోణాచార్యుడియొక్క; మది= మనస్సులో ఉన్న; సందియము= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 501 


అనుమానం; మాన్పన్‌+*తలంచి= పోగొట్టాలని ఎంచి; నర+ఇంద్రున్‌= రాజైన దుర్యోధనుడిని; కనుంగొనుచున్‌= చూస్తూ; 
అతనితోన్‌= ఆ రాజుతో; చెప్పిన భంగిన్‌= చెప్పిన విధంగా (నెపంతో); నిగూఢ వృత్తిన్‌= గుట్టుగా; పలికెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు చెప్పిన దానిని విని, భీష్ముడు దానిలో ఉన్న రహస్యమైన అర్థాన్ని గమనించి, ద్రోణుడి 
మనస్సులో ఉన్న అనుమానాన్ని పోగొట్టాలని దుర్యోధనుడి వైపు చూస్తూ ఆతడితో చెప్పినట్టుగా నిగూఢంగా ఇట్టా 
అన్నాడు. 


విశేషం: (ద్రోణుడు తన సందేహాన్ని వెలిబుచ్చింది భీష్ముడితో; కాని భీష్ముడు చెప్పింది దుర్యోధనుడికి. అదే ఇందులోని 
విశేషం. ఇందులో భీష్ముడి సమయస్ఫూర్తి, ఉచితజ్ఞత బాగా తెలుస్తాయి. ద్రోణుడు భీష్ముడితో అర్జునుడి విషయాన్ని, 
నిగూఢంగా (చెట్టుపేర మనిషి) అన్నప్పుడు అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. ఆతడు రాజు. పక్కన ఉన్న రాజును కాదని 
(ద్రోణుడికి నేరుగా చెప్పటం బాగుండదు. అందువలన భీష్ముడు, దుర్యోధనుడిని అడ్డుపెట్టుకొని (ద్రోణుడికి బదులిచ్చాడు. 
అదీ అటు రాజుకూ, ఇటు గురువుకూ ఇద్దరికి సమాధానంగా ఉండేటట్టు చెప్పాడు. రాజుకు కావలసిన విషయం గురుడి 
సందేహాన్ని తీర్చే విషయం, రెండూ భీష్ముడి సమాధానంలోనే ఉన్నాయి. అదీ భీష్ముడి సామర్థ్యం! 


సమర్భులైన, అనుభవజ్ఞులైన, ఎంతో లోతైన ఇద్దరు పెద్దల మధ్య ఎందరున్నా, వారికి తెలియని అంతరార్థం, 
అందవలసిన వాళ్ళకు అందుతుంది. ఇది తిక్కన సంభాషణ (ప్రతిభా విశేషం. తెలుగు పలుకులకు ఎంత నిగూఢత, పదునూ 
ఉన్నదో అది అంతా తిక్కన సంభాషణలలో ఉన్నది. ఇది అందరి కవులకూ అందదు. (క్రింది పద్యంలో ఇది ఎక్కువగా 
వివరించబడుతుంది. 


క. “తలంపంగ రిపులకు నిమ్మగు । కొలంది గడచి వచ్చితిమి; యకుంఠిత బాహా 
బలము నెజప( దటియయ్యెను । జలింపవల దింక మనకు శత్రులవలనన్‌.’ 93 


ప్రతిపదార్థం: తలయంగన్‌= నిదానంగా ఆలోచిస్తే; రిపులకున్‌= శత్రువులకు; ఇమ్ము+అగు= అనుకూలమైన; కొలంది= 
హద్దును; (చోటును); కడచి= దాటి; వచ్చితిమి= వచ్చాము; అకుంఠిత= మొక్కవోని; బాహాబలము= భుజబలం; నెజపన్‌= 
చూపుటకు; తణి= సమయం (అవకాశం); అయ్యెను= వచ్చింది; శత్రులవలనన్‌= శత్రువుల వలన; మనకున్‌= మనకు; 
ఇంకన్‌= ఇక; చలింపవలదు= బెదిరిపోవలసిన అవసరం లేదు; (ఇది రాజుకు సంబంధించిన అర్థం). 


తాత్పర్యం: శత్రువులకు అనుకూలమైన చోటును దాటాం. (మనకు అనుకూలం కాని చోటును దాటాం అని). 
ఇంక మన బాహుబలాన్ని చూపవలసిన సమయం వచ్చింది. శత్రువులకు ఇంక మనం భయపడవలసిన పనిలేదు.” 


(ద్రోణుడికి అందవలసిన అర్థం కిందివిధంగా ఉన్నది.) 


ప్రతిపదార్థం: తలంపంగన్‌= బాగా పరిశీలిస్తే (లెక్కవేసి చూస్తే); రిపులకున్‌= శత్రువులైన కౌరవులకు, ఇమ్ము+అగు= 
అనుకూలమైన; కొల(ది= గడువును (కాల పరిమితిని); కడచి వచ్చితిమి= దాటి వచ్చాం. (అజ్ఞాతవాస సమయం దాటింది 
అని భావం); (కనుక); అకుంఠిత బాహాబలము= మొక్కవోని పరా(క్రమాన్ని; నెజపన్‌= (ప్రదర్శించటానికి; తజి+అయ్యెను= 
సమయం వచ్చింది; శత్రులవలనన్‌= శత్రువులైన కౌరవుల వలన; మనకున్‌= మనకు; (భీష్మ(ద్రోణులు పాండవ పక్షపాతులు 
గనుక); ఇంకన్‌= ఇక; చలింపన్‌ వలదు= భయపడవలసిన పనిలేదు. 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'శత్రువులకు అనుకూలంగా ఉన్న అజ్ఞాతవాస సమయం కడచిపోయింది. అఖండమైన తన బాహుబలాన్ని 
ప్రదర్శించటానికి (అర్జునుడికి - ప్రకృత - అర్థాన్ని బట్టి) ఇదే సమయం. ఆతడు అజ్ఞాతవాస సంబంధమైన 
విషయంగా శత్రువులకు జంకవలసిన అవసరం లేదు. 


విశేషం: ఎంతమంది చుట్లూ ఉన్నా, ఎవరికి అందవలసిన అర్థాన్ని వాళ్ళకు అందేటట్లు చేయడం, సంభాషణ శిల్పంలో ఒక 
యు (53. ne 

అంశం. నాటకంలో ఈ ప్రక్రియ బాగా రక్తి కట్టుతుంది. ఇద్దరు నటులకు మధ్య ఎందరున్నా, వాళ్ళు చెప్పుకొనదలచుకొన్న 

విషయం వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఇటు (శ్రవ్యంలోను, అటు దృశ్యంలోను ఈ విధానం 

ఉన్నది. నిత్యజీవితంలోనూ ఎప్పుడూ ఇది ఎదురౌతూనే ఉంటుంది. 


వ. అనవుడు నాచార్యుం డయ్యర్థంబు గనికొని పార్టునకు సమయ భంగంబు వలని సంకటంబు లేకునికి 
మనంబునం బ్రియంబంది మొగంబునం దో(పనీక పుయిలోట దక్కి యిట్లనియె. 94 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; (భీష్ముడు చెప్పగానే); ఆచార్యుండు= (ద్రోణుడు; ఆ+అర్థంబున్‌= ఆ అర్థంలో ఉన్న 
రహస్యాన్ని; కనికొని= గమనించి (కనిపెట్టి; పార్భునకున్‌= అర్జునుడికి; సమయ భంగంబువలని= నియమం భగ్నమయ్యేదానిపట్ట; 
సంకటంబు= ఇబ్బంది, అనుమానం; లేక+ఉనికిన్‌= లేకపోవటంతో; మనంబునన్‌= హృదయంలో; ప్రియంబు+అంది= 
సంతోషించి; మొగంబునన్‌+తోంపనీక= (ఆ సంతోషాన్ని) ముఖంమీద కనపడనీయకుండా; పుయిలోట= సంకోచం; తక్కి= 
విడిచిపెట్టి; ఇట్లు+అనియెన్‌= ఇట్టు అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడి మాటలలోని అంతరార్థాన్ని గమనించి, అర్జునుడికి అజ్ఞాతవాసం భంగం కాలేదని మనస్సులో 
సంతోషించి, దానిని పైకి కనపడనీయకుండా అనుమానాన్ని విడిచి ద్రోణుడు ఇట్లా అన్నాడు. 


శా. _ “సింగం బాశటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా 
తంగ స్పూర్దిత యూథ దర్శన సముద్యత్రోధమై వచ్చు నో 
జం గాంతార నివాసఖిన్నమతి నస్మత్సేనపై వీ(డె వ 
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాక్ళతిన్‌. 95 


ప్రతిపదార్థం: సింగంబు= సింహం; ఆంకటితోన్‌= ఆకలితో; గుహా+అంతరమునన్‌= గుహలోపల; చేడ్చాటుమైన్‌+ఉండి= 
దిగులుతో ఉండి (కష్టపరిస్థితిలో ఉండి); మాతంగ= ఏనుగులయొక్క; స్ఫూర్ణిత= (ప్రకాశిస్తూ ఉన్న; యూథ= సమూహం 
యొక్క; దర్శన= చూడటం చేత; సముద్యత్‌= పైకి వస్తున్న (విజృంభిస్తున్న); (కోధము+ఐ= కోపం గలిగినట్టిదై; వచ్చు+ఓజన్‌= 
వచ్చేరీతిగా; కాంతార= అడవియందు; నివాస= నివాసం ఉండడం చేత; ఖిన్నమతిన్‌= దుఃఖాన్ని పొందిన మనస్సుతో; 
అస్మద్‌= మనయొక్క; సేనపైన్‌= సైన్యం పైకి; వీడె= ఆ వచ్చేవాడే; కుంతీసుత మధ్యముండు= కుంతీదేవి కొడుకులలో 
(పాండవులలో) నడిమివాడైన అర్జునుడు; సమరస్టేమ+అభిరామ+ఆకృతిన్‌= యుద్దంలో స్థిరం, మనోహరం అయిన ఆకారంతో; 
వచ్చెన్‌= (దగ్గరికి) వచ్చాడు. 


తాత్సర్యం: సింహం ఆకలిగొని గుహలో చాలాకాలం నివాసం ఉండి, ఉన్నట్టుండి బయటికి వస్తూ, ఏనుగుల 
గుంపును చూస్తే మితిమీరిన కోపంతో ఎట్టా మీదికి దూకుతుందో, అట్లాగే అర్జునుడు అరణ్యవాసం వలన ఎంతో 
బాధపడి, మన సేనమీదికి, యుద్దంలో స్థిరంగా నిలిచే ఆకారంతో ఇప్పుడే వచ్చాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 503 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి అలిసిపోయాడు. ఇన్నేండ్లు కౌరవులతో ఆతడికి 
యుద్దం లేదు. వీరుడికి యుద్దం లేకపోవటం ఒక ఆకలి వంటిది. ఆకలితో ఉన్నవాళ్ళకు కోపం ఎక్కువ. అట్లాంటి అర్జునుడిని, 
ఎంతో కాలం ఆకలితో అలమటిస్తూ, గుహలో దిగులుగా ఉన్న సింహంతో కవి పోల్చాడు. ఆ సింహం బయటపడింది. వెంటనే 
దానికి ఎదురుగా మదించిన ఏనుగుల గుంపు కనబడింది. అదే కురుసైన్యం. ఏనుగులకూ సింహానికీ సహజవైరం. సింహం 
కలలో వస్తేనే ఏనుగు చస్తుంది. కౌరవులకూ, పాండవులకూ ఉండే వైరం కూడా అట్టాంటిదే! 


par aie: | 


అర్జునుడంటే (ద్రోణుడికి ప్రాణం. ఎంతో కాలానికి తన ప్రియశిష్యుడైన అర్జునుడు ఆచార్యుడికి వీరమూర్తిగా 
కనిపించాడు. దీనితో (ద్రోణుడి సంతోషం, ఉత్సాహం కట్టలు తెంచుకొన్నాయి. అందుకే వీడ వచ్చెన్‌ - అని అన్నది. ఆ 
వచ్చేవాడు, 'కుంతీసుత మధ్యముండు'- అట. కుంతి కొడుకులు నిజానికి ముగ్గురే. వాళ్ళలో నడిమివాడు భీముడు. కాని 
కుంతి అట్లా అనుకొనలేదు. మాద్రీపుత్రులైన నకుల, సహదేవులనూ తన సొంతకొడుకులు అనే అనుకొన్నది. అందుచేత 
కౌంతేయులన్నా పాండవులన్నా ఒక్కటే! కాగా, ఐదుమందిలో మధ్యవాడూ అర్జునుడే. ఇట్టా అని వ్యాసుడే అన్నాడు. దాన్నే 
తిక్కన పాటించాడు. 


'కుంతీసుత మధ్యముండు'- అయిన అర్జునుడు, 'సమర స్థేముడట; అభిరామమైన ఆకారం గలవాడట." ఇది 
గురువైన [ద్రోణుడు అర్జునుడి యుద్దనైపుణ్యాన్ని మెచ్చుకొనటమే! విద్య నేర్పిన గురువుకు, విద్యాపారంగతుడైన శిష్యుడు 
ఎంతో కాలానికి కనిపిస్తే, కలిగే ఆనందమే ఇక్కడ ద్రోణుడికీ కలిగింది. అందుకే 'వీడె'- అని గురువు అన్నాడు. అంటే, 
'మావాడే'- అని భావం. ఈపదం గురువుకు, అర్జునుడి మీద ఉండే వాత్సల్యాన్నీ, మమకారాన్నీ సూచిస్తుంది. 


అర్జునుడి పరా[క్రమంమీద (ద్రోణుడికి ఎనలేని నమ్మకం, అంతకు మించిన అభిమానం ఉన్నది. ఇతడిని ఎవరూ 
జయించలేరు అనే భావాన్ని తరువాతి పద్యంలో గురువు వెలిపుచ్చాడు. ఇదీ గురువుకు శిష్యుడి మీద ఉన్న వాత్సల్యాన్నే 
తెలుపుతుంది. 'వీడె వచ్చెం గుంతీసుత మధ్యముండు” - ఈ వాక్యం సరిగా నాలుగోపాదం ప్రాసస్థానంలో ముగిసింది. 
ఆ వాక్యంలో వచ్చినవా డెవడో ముందు చెప్పక, శ్రోతల ఆసక్తిని రేపుతూ ఒక్కసారిగా 'కుంతీసుత మధ్యముండు” అన్నాడు. 
అతడి కొక విశేషణం చేర్చాడు. అది వినగానే (శ్రోతల గుండెలలో దడ పుట్టుతుంది. ఇది ఒక రచనా శిల్పం. 


ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగు వార లస్మదీ 
యాతత సేనలో గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో 
వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం 
బ్రీతుని( జేసి నా వినమె! పెంపెసలారెడు బాహుసంపదన్‌.” 96 


ప్రతిపదార్థం: ఈతనితోడి కయ్యమునకున్‌= వస్తూ ఉన్న ఆ అర్జునుడితో పోరాటానికి; ఇయ్యకొనన్‌+తగువారలు= 
ఒప్పుకొనగలవాళ్ళు (వచ్చేవాళ్ళు); ఆరయన్‌= ఎంత బాగా వెదికిచూచినా; అస్మదీయ= మనదైన; ఆతతసేనలోన్‌= ఇంత పెద్ద 
సైన్యంలో (కూడా); కలుగుట= ఉండటం; సంశయము= అనుమానమే! (లేరు అని భావం); ఎల్లభంగిన్‌= అన్ని విధాలా; 
కిరీటికిన్‌= అర్జునుడికి; గోవాత= ఆవులమందయొక్క; నివర్తనంబు= మళ్ళించటం; సుకరంబు+అ= చాలా సులువే!; 
ఇతండు= ఈ అర్జునుడు; పెంపు+ఎసలారెడు= పేరుకెక్కిన; బాహుసంపదన్‌= భుజబలపరా(క్రమంతో; రుద్రునిన్‌= శివుడిని; 
టీతునిన్‌+చేసెన్‌= సంతోషపెట్టాడు; నాన్‌= అనగా; వినమె!= విని ఉన్నాము గదా! 


తాత్సర్యం: ఈతడితో యుద్దానికి పూనుకొనేవాళ్ళు, మన సేనలో ఎవరైనా ఉన్నారా?- అన్నది అనుమానమే! ఏ 
విధంగా చూచినా, అర్జునుడికి ఆవులమందను మలుపుకోవటం సులువే. ఆతడు తన పరాక్రమంతో ఆ రుద్రుడిని 
కూడా మెప్పించాడని విన్నాం కదా!” 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: దీనికి ముందు పద్యంలో [ద్రోణుడు అర్జునుడిపై చూపిన వాత్సల్యమే, ఇందులో మరింత కనిపిస్తుంది. ఇది గురువు 
శిష్యుడి వి(క్రమాన్ని స్తుతించటమే! గురుశిష్యుల అనుబంధం ఇట్టాంటిది. అరణ్యవాససమయంలో అర్జునుడు ఇం(ద్రకీల 
పర్వతంమీద శివుడిని గూర్చి ఘోరతపస్సు చేసి, మల్లయుద్దంలో ఆ మహాదేవుడిని జయించి, మెప్పుగా పాశుపతాస్త్రాన్ని 
పొందాడు. ఈ కథ ఆధారంగా, సంస్కృతంలో భారవి మహాకవి కిరాతార్జునీయం అనే కావ్యాన్ని (వ్రాశాడు. అట్లాగే ఈ కథా 
సన్నివేశాన్ని (గ్రహించి, ఒక కావ్యంగా కాక, శ్రీనాథుడు హరవిలాసంలోనూ, ధూర్జటికవి శ్రీ కాళహస్తీ శ్యరమాహాత్మ్యంలో నూ 
రసవంతమైన  కావ్యఖండాలుగా మలిచారు. 


వ. అను పలుకు లాకర్ణించి కర్టుండు కటకటంబడి కుంభసంభవున కిట్లనియె. 97 


ప్రతిపదార్థం: అను, పలుకులు= అని అన్నమాటలు; ఆకర్షించి= విని; కటకటంబడి (కటకటన్‌+పడి)= బాధతో కోపించి; 
కర్టుండు; కుంభసంభవునకున్‌= కడవనుంచి పుట్టినవాడైన ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'మన పెద్ద సేనలో అర్జునుడితో పోరాడేవాళ్ళున్నారా! ఇది సందేహమే! అని ద్రోణుడు అన్న మాటలను 
విని, బాధతో, కోపంతో కర్గుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడి పేరు అంటేనే అసలు సరిపోని కర్ణుడికి (ద్రోణుడు తన శిష్యుడిని గురించి చేసిన పరాక్రమం (ప్రశంసలు, 
ఎంతో బాధనూ, కోపాన్నీ కలిగించాయి. దాని ఫలితంగా, అంతగొప్పవాడైన అ'స్త్రవిద్యా గురువైన [ద్రోణుడిని ముందు పద్యంలో 
కర్ణుడు ఆక్షేపిస్తాడు. అంతేకాక, [ద్రోణుడు చేసిన “ప్రశంస కురువీరులలో పెద్ద చర్చకు హేతువైనది. 


ఉ. “పాండవ పక్షపాతమున( బల్కుదు నోరికి వచ్చినట్లు, ని 
న్నొండన రామి జేసి; యిది యొప్పునె? కౌరవసేన కెల్ల నొ 
క్కండవ మేటి; వీ బలము గర్వము గుంద(గ నిట్లు శత్రుదో 
శ్రండిమ కోహటించితి; నిజంబునకున్‌ నరు డింత యెక్కుడే? 98 


ప్రతిపదార్థం: నిన్నున్‌+ఒండు+అనరామిన్‌+చేసి= ఎవరూ నిన్ను ఏమీ అనకూడదు గనుక; పాండవ= పాండవులపై; 
పక్షపాతమునన్‌= అభిమానంతో (ఒక పక్షంమీదనే అభిమానాన్ని చూపటం); నోరికి వచ్చినట్లు= నోటికి ఏ మాటవస్తే ఆ మాట 
(ఇష్టం వచ్చినట్టు, ఇది జాతీయం); పల్కుదు(వు)= మాట్లాడుతున్నావు; ఇది= ఇట్టా మాట్లాడడం; ఒప్పునె?= సరిపోతుందా? 
(తగునా?); కౌరవసేనకున్‌+ఎల్లన్‌= కురుసైన్యానికంతటికీ; ఒక్కండవు+అ= నీవు ఒక్కడివే; మేటివి= అధికుడివి; ఈ 
బలము= ఈ బలమూ; గర్వమున్‌= పొగరూ; కుందంగన్‌= కుంగిపోగా; ఇట్టు= ఈ రకంగా; శత్రుదోస్‌+చండిమకున్‌= 
శతువుయొక్క బాహుబలంయొక్క తీవ్రతకు; ఓహటించితి(వి= భయపడి మాట్లాడావు; నిజంబునకున్‌= నిజానికి; నరు. 
డు= అర్జునుడు; ఇంత+ఎక్కుడే?= (నీవు చెప్పినంత) గొప్పవాడా? 


తాత్సర్యం: 'నిన్ను ఎవరూ ఏమీ అనకూడదు. అందుకే నీవు పాండవులమీద పక్షపాతంతో, నోటికి ఏమివస్తే 
అదంతా వాగుతూ ఉన్నావు. ఇది సరి కాదు. కురుసేన మొత్తానికీ నీవే మొనగాడివా? బలమూ, గర్వమూ 
కుంగిపోయేటట్టు (నిరుత్సాహంగా) శత్రువుల పరాక్రమానికి భయపడుతూ నీవు అంటున్నావు. అసలు అర్జునుడు 
నీవనుకొన్నంత గొప్పవీరుడా? (కాదు అని సారాంశం.) 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 505 


విశేషం: శత్రువైనా సరే, అతడు పరాక్రమశాలి అయితే పొగడటం అసలైన వీరుడి లక్షణం. అందుకే (ద్రోణుడు అర్జునుడిని 
ప్రశంసించాడు. అందులో అర్జునుడు తనకు ప్రియశిష్యుడు, ధర్మబద్దుడు. ఈ వీరధర్మాన్ని కర్షుడు అపార్థం చేసికొన్నాడు. 
దానికి కారణం కర్షుడిలో ఉన్న ఈర్ష్య. తాను అర్జునుడికి సమానమైన ఉజ్జీ అని ఆతడి భావన. దుర్యోధనుడి భావమూ 
అదే! అందుకే గురువు అంతటివాడిని అంతలంతలు మాటలను కర్గుడు అనగలిగాడు. అదే ఆతడి వ్యక్తిత్వం. కర్ణుడూ 
మహావీరుడేకాని, ఆతడిని అసూయ ఆవరించబట్టి, అర్జునుడి విషయంలో గురుడు చేసిన పొగడ్తను ఓర్చుకొనలేకపోయాడు. 
అందుకే ముందు పద్యంలో కర్ణుడు తన పరాక్రమాన్ని గూర్చి చెప్పుకొన్నాడు. 
ఆ. అతడు వచ్చెనేని, నస్మచ్చిలీముఖ | పాతచలిత హృదయపడద్ను జేసి, 

వెగడు పటిచి, యోధవీరుల కెల్ల ను । త్సవ మొనర్తు బాహుదర్వ్ప మొప్ప.” 99 
ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; వచ్చెన్‌+ఏనిన్‌= వచ్చినట్టయితే (ఒకవేళ వస్తే); బాహు= భుజాలయొక్క; దర్పము+జఒప్పన్‌= 
గర్వం అతిశయించేటట్టుగా; అస్మత్‌= నా యొక్క; శిలీముఖ= బాణాలయొక్క; పాత= పడటంవలన; చలిత= కదలిపోయిన 


(అదిరిన); హృదయ పద్మున్‌= పద్మం వంటి హృదయం కలిగినవాడినిగా; చేసి= చేసి; వెగడుపజీచి= బెదరగొట్టి; 
యోధవీరులకున్‌+ఎల్లన్‌= మహావీరులందరికీ; ఉత్సవము+ఒనర్తున్‌= సంతోషాన్ని చేస్తాను (కలిగిస్తాను). 


తాత్సర్యం: నిజంగా అర్జునుడే ఒకవేళ ఇక్కడికి వస్తే, పరాక్రమంతో నా బాణాలను ఆతడిపై గుప్పించి, హృదయం 
చెదిరిపోయేటట్టు ఆతడిని భయపెట్టి, మన కురువీరులందరికీ ఆనందాన్ని కలిగిస్తాను. 


వ. అనిన విని సుయోధనుండు రాధేయున కిట్లనియె. 100 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; సుయోధనుండు= దుర్యోధనుడు (సుఖంగా యుద్దం చేసేవాడు. మంచి 
ఉపాయంతో గదాయుద్దం చేస్తాడు); రాధేయునకున్‌= రాధయొక్క కుమారుడైన కర్గుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి మాటలను విన్న దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు. 


ఆ. “'తప్ప(బలికి తీవు; చెప్పెద విను; మితం । డర్లునుండ యేని నడవి కేగి 
బ్రాత్సృయుతము గాగ బండ్రెండు వత్సర । ములును నంద నిలువ వలయు మగుడ. 101 


ప్రతిపదార్థం: ఈవు= నీవు; తప్పన్‌+పలికితి(వి)= పొరపాటుగా అన్నావు; చెప్పెదన్‌= నేను చెప్పుతాను; విను= వినుము; 
ఇతండు= ఈ వచ్చేవాడు; అర్జునుండు+అ+ఏనిన్‌= అర్జునుడే అయితే; బభ్రాతృయుతము+కాగన్‌= తన సోదరులతో కూడా; 
మగుడన్‌= తిరిగి; అడవికిన్‌+ఏంగి= అడవికి పోయి; పండ్రెండు వత్సరములును= పన్నెండేండ్లు; అందున్‌+అ= ఆ అడవిలోనే; 
నిలువవలయున్‌= ఉండాలి. 


తాత్సర్యం: 'ఓ కర్ణా! నీవు మాట్లాడింది సరిగాదు. నేను చెప్పుతాను వినుము. వచ్చేది అర్జునుడే అయితే 
అన్నదమ్ముళ్ళతో మళ్ళీ అడవికి వెళ్ళి పన్నెండేండ్డు అక్కడే ఉండాలి. 


విశేషం: కర్టుడు, తన బాణపాతంతో అర్జునుడిని చెదరగొట్టి, వీరులను ఆనందపరుస్తానని ముందు పద్యంలో అన్నదానికి 
దుర్యోధనుడు ఏదో సులువైన ఉపాయం చెప్పినట్టుగా పై విధంగా అంటాడు. దీనినిబట్టి ఆతడికి అజ్ఞాతవాసం లెక్క 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలియదని అనిపిస్తుంది. దుర్యోధనుడి లెక్కప్రకారం అజ్ఞాతవాసం పూర్తికాలేదని అనుకొనాలి. కాని, పూర్తి అయింది. దీని 
చర్చ (232వ పద్యంలో) భీష్ముడి ద్వారా జరుగుతుంది. 


క ఒరు(డయ్యెనేని మామక । శరాసన క్షిప్త దీపసాయక పంక్తిం 
బరిమార్దెద వ్రేల్మిడి న । చ్చెరువు( బ్రమోదంబు నొంది సేనలు వొగడన్‌.' 102 


ప్రతిపదార్థం: ఒరుండు+అయ్యెనేనిన్‌= అర్జునుడు కాక వేరేవాడు అయితే; సేనలు= సైన్యాలు (నాలుగురకాల సేనలు); 
అచ్చెరువున్‌= ఆశ్చర్యమూ; ప్రమోదంబున్‌= సంతోషమూ; ఒంది= పొంది; పొగడన్‌= అగ్గించేటట్టు; మామక= నా యొక్క; 
శర+అసన= వింటినుంచి (బాణాలను త్రోసేది); క్షిప్త= విసిరివేయబడ్డ; దీప్త= (ప్రకాశించిన; సాయక= బాణాలయొక్క; పంక్తిన్‌= 
వరుసతో (ఎడతెగకుండా అని భావం); (గ్రేల్మిడిన్‌= ఒక్కచిటికెలో; పరిమార్చెదన్‌= చంపుతాను. 


తాత్పర్యం: ఆ వచ్చేది అర్జునుడు కాక వేరేవాడైతే మన సేన అంతా ఆశ్చర్యంతో, సంతోషంతో ప్రశంసించేరీతిగా 
నా బాణాలతో ఒక్క చిటికెలో రూపు మాపుతాను”. 


విశేషం: దుర్యోధనుడు పై రెండు పద్యాలలో చెప్పిన దానినిబట్టి అర్జునుడైతే అన్నదమ్ముళ్ళతో అడవికి పోతాడు. వేరే వాడైతే 
తన బాణ పరంపరతో చంపుతానని అనటం కనిపిస్తుంది. ఇంతకూ ఆ వచ్చేవాడు ఎవడైనా ఫరవాలేదనీ, ఆతడివలన సమస్యే 
లేదని దుర్యోధనుడి అభిప్రాయం. 


కు అనుపలుకులకును భీష్ముం । డును ద్రోణు(డు ద్రోణసూనుండును గృపుండును మే 
లని యియ్యకొనిరి హృదయా । ననురూపములైన తెలివు లాస్యము. బొందన్‌. 103 


ప్రతిపదార్థం: అనుపలుకులకును= దుర్యోధనుడు కర్షుడితో చెప్పిన మాటలకు; భీష్ముండును; (ద్రోణుండును; ద్రోణసూనుం 
డును= ద్రోణుడి కుమారుడైన అశృత్తామా; కృపుండును= కృపాచార్యుడూ (ద్రోణుడి బావమరది); హృదయ= మనస్సుకు; 
అనను రూపములు+ఐన= సరిపడని (ఇష్టంలేని); తెలివులు= వికాసాలు (కాంతులు); ఆస్యమున్‌+పొందన్‌= ముఖంపైకి 
రాగా; మేలు+అని= మంచిది అని; ఇయ్యకొనిరి= ఒప్పుకొన్నారు. 


తాత్సర్యం: పై విధంగా మాట్లాడిన దుర్యోధనుడి మాటలకు భీష్ముడూ, (ద్రోణుడూ, అశ్యృత్తామా, కృపాచార్యుడూ 
మంచిది - అని ఒప్పుకొన్నారు. కాని, వాళ్ళ మొగాలలో మాత్రం మనస్సులకు ఇష్టంగాని ఒక వెల్లదనం కనబడింది. 


విశేషం: పై నలుగురు విశిష్ట వ్యక్తులు, పెద్దలు. వయస్సునూ, గుణాన్నిబట్టి భీష్ముడూ; పై రెంటికితోడు గురుత్వ లక్షణాన్నిబట్టి 
ద్రోణుడూ; కులాన్నీ, విద్యనూబట్టి అశ్వత్హామా; కురుపాండవులకు ప్రాథమిక విద్యా గురుత్వాన్నిబట్టి, కులాన్నిబట్టి కృపాచార్యుడూ- 
పెద్దలు. దుర్యోధనుడి మాటలు నిజానికి వాళ్ళకు సరిపోలేదు. పైగా వెగటుగా కూడా ఉన్నాయి. కాని, ఆతడు రారాజు. 
మొగమోటానికి పైకి బాగుంది - అని అన్నారు అంతే. అందుకే వాళ్ళ అనిష్టత వాళ్ళ మొగాలలో కనబడింది. 


సంస్కృత మూలభారతంలో పై నలుగురూ దుర్యోధనుడి పరా(క్రమాన్ని ప్రశంసించినట్టు మాత్రమే ఉన్నది. అయితే 
తిక్కన ఆ (ప్రశంస వెనుక ఉన్న నిగూఢమైన అర్థాన్ని, 'హృదయాననురూపములైన తెలివు లాస్యము( బొందన్‌ అని 
వివరించాడు. 


మనస్తత్యాలను చిత్రించడంలో తిక్కన తరువాతే తక్కిన కవులు. మూలానికి మెరుగుపెట్టటంలో ఇది ఒక పద్దతి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 507 


అర్జునుండు శమీవృక్ష నిక్షిప్తంబైన గాండినంబు గొనుట (సం. 4-38-1) 


వ. అట్టియెడ శమీవృక్ష సమీపంబున నరదంబు నిలుపంబంచి పార్టుం డుత్తరున కిట్లనియె. 104 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; శమీవృక్ష= జమ్మిచెట్టుయొక్క; సమీపంబునన్‌= దాపులో; అరదంబు= రథం; 
నిలుపన్‌= నిలుపటానికి; పంచి= ఆజ్ఞాపించి; పార్టుండు= అర్జునుడు; ఉత్తరునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఉత్తరునితో ఈవిధంగా 
పల్కినాడు. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు, జమ్మిచెట్టు దగ్గర రథాన్ని ఆపుమని ఉత్తరుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: రెండు వైపుల వాళ్ళ విషయాలను మార్చి మార్చి ఒక దాని తర్వాత మరొకదానిని నడపటం నాటకీయశైలి. తిక్కనలో 
ఉన్న ప్రధాన లక్షణం ఇదే! ఇంతసేపూ పాఠకుడి మనస్సు కౌరవులమీదనే తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు అర్జునుడూ, ఉత్తరుడి 
మీదికి మళ్ళింది. కథాంశాలను సమదృష్టితో నడపడం మహాకవుల లక్షణం. దానిని నాటకీయంగా కండ్లకు కట్టినట్లు 
చిత్రించటం తిక్కన ప్రత్యేకత. సన్నివేశం మళ్ళీ మారేదాకా, పాఠకుడి దృష్టి అర్జునుడిమీదా, ఉత్తరుడి మీదనే పారాడుతుంది. 


క “ఇన్నగమునందు గాండివ । మున్నది; యదిగాని మద్దుజోద్రేక విలా 
సోన్నతి కోర్వవు పెద్దయు । నన్నువ లీవిండ్లు కుఖుచ లలంతి బలంబుల్‌. 105 


ప్రతిపదార్థం: ఈ+నగము నందున్‌= ఈ చెట్టు మీద; గాండివము= గాండీవం అనే పేరున్న విల్లు; ఉన్నది= ఉంది; 
అదికాని= అదైతే గాని; మత్‌+భుజ+ఉ[ద్రేక= నాయొక్క భుజాల ఉద్రేకానికీ; విలాస+ఉన్నతికిన్‌= విలాసంయొక్క జౌన్నత్యానికీ, 
(ధనుస్సును పట్టటంలో ఉన్న రీవికీ); పెద్దయున్‌+అన్నువలు= చాలా స్వల్పాలైనవీ; కుణుచలు= పొట్టివీ; అలంతిబలంబుల్‌= 
ఎక్కువ గట్టివి కానివీ; (అయిన) ఈ విండ్లు= (నీవు తెచ్చిన) ఈ ధనుస్సులు; ఓర్వవు= తట్టుకోలేవు. 


తాత్సర్యం: “ఈ జమ్మిచెట్టుమీద గాండీవం ఉన్నది. కురుచవీ, అల్పబలం గలవీ, తక్కువకానివీ అయిన ఈ 
ధనుస్సులు నా భుజబల పరాక్రమంయొక్క ఆర్భాటానికి తట్టుకోలేవు. అందువలన గాండీవమే నాకు తగిన విల్లు, 


క ఇవినీ తెగకొలందివి; వీ । రవినోదము నప్పు డధిక రభసము లగు మ 
ద్వివిధాటోపములకు జా । లవు; విల్లది నూటువేల లావరయంగన్‌. 106 


ప్రతిపదార్థం: ఇవి= నీవు తెచ్చిన ఈ విండ్లుు నీ తెగకొలందివి= నీ బలానికి తగినవి, (తెగ అంటే, అల్లెత్రాటిని 
ఎక్కు పెట్టటం); వీరవినోదము+అప్పుడు= వీరవినోదం చేసేటప్పుడు (వీరుడి వినోదం యుద్దం. కనుక యుద్దం చేసేటప్పుడు 
అని భావం); అధిక= మిక్కిలి ఎక్కువైన; రభసములు+అగు= అత్యధికమైన వేగంతో తిరిగే; మత్‌+వివిధ+ఆటోపములకున్‌= 
నాయొక్క అనేక విధాలైన విన్యాసాలకు; చాలవు= నిలువలేవు; అరయంగన్‌= బాగా చూస్తే; విల్లు+అది= ఆ విల్లు (గాండీవం); 
నూజువేల లావు= లక్షవిండ్ల బలం కలిగింది. 


తాత్సర్యం: ఈ విండ్ల్డు నీబలానికి సరిపోతాయి. వీరవినోద సమయంలో అతి రభసంగా తిరిగే నా భుజాలు చేసే 
రకరకాలైన విన్యాసాలకు తట్టుకోలేవు. ఆ గాండీవం లక్ష ధనుస్సులతో సమానం. (అది తనకు కావాలనీ, కనుక 
తెమ్మనీ అర్జునుడి భావం). 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


క _ వీనిం గొని గట్టి మైమటు । వేనుంగును మటియు నెట్టి వేనియు€ దునియం 
గా నేయ నగునె? కైదువు । లేని యలవు కలిమి పోర లెస్పె యున్నే? 107 


ప్రతిపదార్థం: ఏనిన్‌+కొని= బలంలేని ఈ విండ్లను తీసికొని; గట్టి= దృఢమైన; మైమణువు= కవచాన్ని గానీ; ఏనుంగును= 
ఏనుగును గానీ; మణియున్‌= ఇంకా; ఎట్టివి+ఏనియున్‌= ఎట్లాంటి వాటినిగానీ; తునియంగాన్‌+ఏయన్‌+అగునె= ముక్కలు 
చేయటానికి వీలవుతుందా?; పోరన్‌= యుద్దంలో; కైదువు లేని= ఆయుధం లేనట్టి; అలవు కలిమి= బలసంపద; లెస్స+ఐ+ఉన్నే?= 
బాగై ఉంటుందా? (ఉండదని భావం). 


తాత్సర్యం: ఈ విండ్లతో గానీ, ఆయుధాలతో గానీ, గట్టిదైన కవచాన్ని గానీ, ఏనుగును గానీ, ఇంకా ఇతరమైన 
వాటిని గానీ చీల్చివేయలేము. యుద్దంలో ఆయుధం లేకుండా శక్తి నైపుణ్యాన్ని చూపటం లెస్సగా ఉండదు కదా! 


వ. కావున నిమ్మహీరుహం బెక్కి యమ్మహనీయ చాపంబు దెచ్చి యిమ్ము; ధర్మజ భీమార్జున నకుల సహదేవులు 
దమ దమ సమస్తాయుధంబులు( గూడంగట్టి యిందు. బెట్టిన వా; రాకట్ట విడిచి యందు గాండీవంబు 
వుచ్చికొని తక్కటియవి యెప్పటియట్ల బంధింపు, 'మని చెప్పి శవాకారంబున నున్న శస్తాస్త సంచయంబు 
సూపిన భూమింజయుం డతని కిట్లనియె. 108 


ప్రతిపదార్థం: ఈ+మహీరుహంబు= ఈ చెట్టు; ఎక్కి; ఆ+మహనీయ చాపంబు= ఆ గొప్పదైన ధనుస్సు; తెచ్చి+ఇమ్ము; 
ధర్మజ, భీమ+అర్జున, నకుల, సహదేవులు; తమ, తమ; సమస్త+ఆయుధంబులున్‌= అన్ని ఆయుధాలను; కూడన్‌+కట్టి= 
ఒకటిగా కలిపికట్టి; ఇందున్‌+పెట్టినవారు= ఈ చెట్టుమీద భద్రంగా ఉంచారు; ఆ కట్ట= ఆ మూట; విడిచి= విప్పి; అందున్‌= 
దానిలోనుండి; గాండీవంబు; పుచ్చికొని= పైకి తీసికొని; తక్కటి+అవి= మిగిలినవి; ఎప్పుటి+అట్టు+అ= మునుపు ఉన్నట్టుగానే; 
బంధింపుము= కట్టుము; అని, చెప్పి; శవ+ఆకారంబునన్‌+ఉన్న= పీనుగు రూపంలో ఉన్న; శస్త్ర +అ(స్త్రాసంచయం౦బు= 
శస్రాలయొక్క, అ(స్రాలయొక్క సమూహాన్ని; చూపినన్‌= చూపగా; భూమింజయుండు= ఉత్తరుడు; అతనిన్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కనుక ఈ జమ్మిచెట్టెక్కి మహిమోపేతమైన ఆ గాండీవాన్ని తెచ్చి ఇమ్ము. ధర్మరాజు, భీముడు, 
అర్జునుడు, నకుల సహదేవులు వారివారి ఆయుధాలను కలిపి కట్టగట్టి ఈ చెట్టుమీద పెట్టారు. ఆ కట్ట విప్పి, 
గాండీవాన్ని మాత్రం తీసికొని, తక్కినవాటిని అట్లాగే కట్టగా కట్టుము' అని శవంవలె ఉన్న ఆయుధాల మోపును 
చూపాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. “పీనుగు నంటంగ దగునే | భూనాథ తనూజు( డనక, పుయిలోడక, న 
న్నీ నీచపు బని బనుపం । గా నీకుం దగునె? పాపకర్మము గాదే! 109 


ప్రతిపదార్థం: పీనుంగున్‌= శవాన్ని; అంటంగన్‌+తగునే= తాకవచ్చా?; భూనాథ తనూజుండు+అనక= రాజుయొక్క కుమారుడు 
అని అనుకొనకుండా; పుయిలోడక= అనుమానం లేక (వెనుకాడక); నన్నున్‌= రాజకుమారుడను అయిన నన్ను; ఈ నీచపు 
పనిన్‌= తుచ్చమైన ఈ పని చేసేదానికి; పనుపన్‌+కాన్‌= నియమించేదానికి; నీకున్‌= నీకు; తగునె?= న్యాయమేనా?; 
పాపకర్మముకాదు+ఏ?= పాపపు పని కాదా? 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 509 


తాత్పర్యం: శవాన్ని తాకమంటావా? నేను రాజుకుమారుడను అని అయినా సంకోచించకుండా, నన్ను ఇటువంటి 


నీచమైన పనికి ఆజ్ఞాపించటం బాగుందా? ఇది పాపం కాదా? 


వ. అనిన విని ధర్మనందనానుజుం డత్యాదరంబున. 110 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఉత్తరుడు పలుకగా; విని; ధర్మనందన= ధర్మరాజుయొక్క; అనుజుండు= తమ్ముడు (అనుసరించి 
పుట్టినవాడు - తమ్ముడు); అతి+ఆదరంబునన్‌= మిక్కిలి మర్యాదతో. 


తాత్పర్యం: ఉత్తరుడి మాటలను విని అర్జునుడు మిక్కిలి ఆదరంతో (ఇట్టా అన్నాడు). 


విశేషం: ధర్మనందనానుజుండు - అనే మాటను అర్జునుడికి వాడడం వలన, అర్జునుడు, ఉత్తరుడిని అధర్మకార్యాన్ని 
చెయ్యమనలేదు అని అనుకొనాలి. 


ఆ. “మనుజు లంటకుండ మటువడం జేసిన । యస్త శస్త సంచయంబు గాని, 
శవము గాదు, మత్స్య జనపాలతనయ! యే । నట్టి దైనం బనుతునయ్య నిన్ను? 111 


ప్రతిపదార్థం: మత్స్య= మత్స్యదేశానికి; జనపాల= రాజైన విరాటుడి యొక్క; తనయ!= కుమారుడా!; మనుజులు= 
పాండవులు కాక ఇతరులైన మానవులు; అంటకుండన్‌= తాకకుండా ఉండేదానికి; మటువడన్‌+చేసిన= దాచిపెట్టిన; అ(స్తశస్త= 
అస్రాలయొక్క, శస్రాలయొక్క; సంచయంబు కాని= మోపుమా(త్రమే కాని; శవము కాదు= పీనుగు కాదు; అట్టిది+అయినన్‌= 
అటువంటి (అది) శవమే అయితే; నిన్ను= రాజకుమారుడివైన నిన్ను; ఏను= నేను; పనుతున్‌+అయ్య?= నియమిస్తానా? 
(నియమించను అని భావం). 


తాత్సర్యం: 'అది పాండవులు కాక, ఇతరులు తాకకుండా మరుగుపరిచిన ఆయుధాల మోపుమా(త్రమే కాని, అది 
శవం కాదు. అట్టాంటిదే అయితే ఆ పనికి నిన్ను ఆజ్ఞాపిస్తానా?” 


విశేషం: ఉత్తరుడు తనను రాకుమారుడిగా చెప్పుకొన్నదానికి తగినట్టుగా, అర్జునుడు కూడా ఉత్తరుడిని 'మత్స్యృజనపాల 
తనయ!” అని అనటం గమనించదగ్గది. ఇక్కడి “మనుజులు” అన్న మాటకు, సామాన్యులు అనికూడా చెప్పుకొనవచ్చును. 
సామాన్యమానవులు ఆయుధాలకట్టను తాకకుండా ఉండటానికి, దాన్ని పాండవులు శవంవలె తయారుచేశారు. ఇక్కడ 
ఉత్తరుడు పరాయివాడు గదా! అన్న సందేహం రావచ్చును. బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడే ఆయుధాలకట్టను 
విప్తుమన్నాడు గనుక, ఆ సందేహానికి తావు లేదు. పనుతునయ్య - “ఒక్కొకచో' దద్దర్మ(క్రియ యార్యార్థపరకంబయి 
వ్యతిరేకవ్యంజక |ప్రశ్నార్థకంబగు” - (ప్రాఢవ్యాకరణం. (క్రియాపరిచ్చేదం. సూ. 4. పనుతునయ్య - పనుతునా? పనుప నని 
భావం. 


క నమ్ముము కైదువు మోపగు, | జమ్మి వెసం బ్రా(కి విడిచి చాపము నాకం 
ది' మ్మను(డు( జేయునది లే । కమ్ముగ్గుం డమ్మహీజ మలసత నెక్కెన్‌. 112 


ప్రతిపదార్థం: కైదువు= ఆయుధాలయొక్క; మోపు+అగున్‌= కట్టయే కాని; (శవం కాదనుట); నమ్ముము= నా మాట నమ్ము; 
జమ్మి= జమ్మిచెట్టును; వెసన్‌+(ప్రా(కి= వెంటనే ప్రాకి; విడిచి= ఆ ఆయుధాల మోపును విప్పి; చాపము= గాండీవం; నాకున్‌= 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


నా చేతికి; అంది+ఇమ్ము= అందించుము; అనుడున్‌= అని చెప్పగానే; ఆ+ముగ్దుండు= ఆ అమాయకుడైన ఉత్తరుడు; 
చేయునది లేక= విధి లేక; (ఏమీ ఎదురు చెప్పలేక); ఆ+మహీజము= ఆ జమ్మిచెట్టు; అలసతన్‌= మెల్లమెల్లగా; ఎక్కెన్‌= 
ఎక్కాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! నా మాట నమ్ముము. అది ఆయుధాల మోపే. (శవం కాదు). వెంటనే జమ్మిచెట్టునెక్కి, 
మోపు విప్పి, ఆ గాండీవాన్ని నాకు అందించుము” అనగానే ఆతడు చేసేది లేక మెల్లగా జమ్మిచెట్టు ఎక్కాడు. 


విశేషం: ఈ పద్యంలో తిక్కన మహాకవి ఉత్తరుడి నిగూఢమైన మనోభావాన్ని చిత్రించాడు. ఉత్తరుడికి తాను రాజకుమారుడిని 
అనే ఆత్మాభిమానం ఉన్నది. అందుకే ఆతడు శవాకారంగా ఉన్న ఆయుధాల కట్టను విప్పడానికి వెనుకాడాడు. అంతేగాక, 
తనను రాజకుమారుడు అని కూడా చూడకుండా ఆ నీచపు పని చేయుమంటావా? అని అర్జునుడితో అన్నాడు. కనుకనే 
అర్జునుడు, ఆ కట్ట శవం కాదనీ, ఆయుధాల మోపే అనీ, తనమాట నమ్ముమనీ అంటాడు. అయినా ఉత్తరుడి మనస్సులో 
ఏదో అనుమానం ఉన్నది. కనుకనే అర్జునుడు 'జమ్మి వెసం బబ్రాకి' - అంటే, ఉత్తరుడు, 'అలసత'తో (నిదానంగా) చెట్టు 
ఎక్కాడు. దీనివలన, అర్జునుడు చెప్పినపని చేయటం ఉత్తరుడికి ఇష్టంలేదని తేలింది. కాని, ఆతడికి వేరేదారి లేదు. 
నిస్సహాయస్థితిలో ఆతడు చెట్టెక్కాడు. ఈ పరిస్థితిలో ఇది చాలా సూక్ష్మమైన మనోభావం. దీనిని మహాకవి తిక్కన 'అలసత 
నెక్కెన్‌ అనే ప్రయోగంలో సూచించాడు. 

2, అందిమ్ము- అంది+ఇమ్ము; క్యార్ధ కేకార సంధి కొందరికి సమ్మతం కాదు (బాలవ్యాకరణం). కాని ప్రాఢవ్యాకరణం 
ఇప్రత్యయాంతావ్యయానికి సంధి కనపడుతున్నదని ఈ భారత ప్రయోగాన్నే ఉదాహరించింది. కవిసంశయకర్త అయిన 


అడిదము సూరకవి ఇటువంటి ప్రయోగాలను మరికొన్నింటిని చూపించాడు. కొందరు “అందించు” అనే ధాతులపల్లవంమీద 
అందిమ్ము అనే రూపం ఏర్పడుతుందని చెప్పారు. 


వ. ఇట్లుత్తరుండు సమారూఢ శమీవృక్షుం డగుటయు, నరదంబు పయి నిలుచుండి పాండవమధ్యముండు 
“'వేవేగ విడువు' మనవుడు నతండు నాయుధ సంచయ బంధం బెడలించిన. 113 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉత్తరుండు; సమారూఢ= ఎక్కబడిన; శమీవృక్షుండు= జమ్మిచెట్టు కలవాడు; అగుటయున్‌; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; అరదంబు పయిన్‌= రథంమీద; నిలుచుండి= నిలువబడి; వేవేగన్‌= త్వరగా; విడువుము= 
విడదీయుము; అనవుడున్‌= అనగా; అతండున్‌= ఉత్తరుడు; ఆయుధ= ఆయుధాల యొక్క; సంచయంబు= సమూహం 
యొక్క (కట్టయొక్క); బంధంబు= తాడుముడిని; ఎడలించినన్‌= విప్పగా. 


తాత్పర్యం: ఉత్తరుడు పై విధంగా జమ్మిచెట్టు ఎక్కాడు. అర్జునుడు రథం మీద నిలుచుండి, 'త్వరత్వరగా కట్ట 
విప్పుము” అని అన్నాడు. ఉత్తరుడు ఆ మోపు విప్పగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క మెటిసి యుదయించు గ్రహముల । తజచు ప్రభల. గ్రేణిసేసి దశదిశలం గ్రి 
క్కిఖీసి వెడలె నా, విండ్లన్‌ । మెటు(గులు, నృపతనయు దృష్‌ట్లు మిటుమిట్లు గొనన్‌. 114 


ప్రతిపదార్థం: మెజసి= మెరుస్తూ; ఉదయించు గ్రహముల= ఉదయించే గ్రహాలయొక్క; తఅచు= దట్టమైన; ప్రభలన్‌= 

వెలుగులను; (క్రేణి+చేసి= తిరస్కరించి; దశదిశలన్‌= పది దిక్కులలో; (క్రిక్కిణీసి= పిక్కటిల్లి; నృపతనయు= ఉత్తరుడి యొక్క; 

దృష్‌ట్లు= చూపులు; మియుమిట్టు+కొనన్‌= కన్నులు మిక్కిలి చెదిరేటట్టు; ఆ విండ్లన్‌= ఆ ధనుస్సుల నుండి; మెజుంగులు 
(30) (30) కి (30) 

వెడలెన్‌= కాంతులు వచ్చాయి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 511 


తాత్సర్యం: ఉదయించేటప్పటి (గ్రహాల నిబిడమైన కాంతులను మించిన కాంతులు పదిదిక్కులలో వ్యాపించి, 
ఉత్తరుడి చూపులను చెదరగొట్టుతూ ఆ విండ్లనుండి వెలువడ్డాయి. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడ నయ్యాయుధంబులు. 115 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో (ఉత్తరుడికి మిరుమిట్టు గొలుపుతూ); ఆ+ఆయుధంబులు= కట్ట విప్పగా 
కనపడిన ఆ ఆయుధాలు. 


తాత్సర్యం: ఆ సమయంలో ఆ ఆయుధాలు. 
క పెనుబాముల చందంబున । నునికికి భయమంది వడ(కు నుర్వీశసుతుం 
గని తగుమాటలయ( గుంతీ । తనయుడు వెటి వాపుటయు, నతం డచలితుందై. 116 


ప్రతిపదార్థం: పెను+పాముల చందంబునన్‌= పెద్దపెద్ద పాముల వలె; ఉనికికిన్‌= ఉండేదానికి (ఉండడం వలన); భయము+అంది= 
భయపడి; వడ(కు= వణకిపోతూ ఉన్న; ఉర్వీశసుతున్‌= రాకుమారుడైన ఉత్తరుడిని; కని= చూచి; కుంతీ తనయు(డు= 
అర్జునుడు; తగు మాటలన్‌= భయాన్ని పోగొట్టేదానికి తగిన మాటలతో; వెజ= భయాన్ని; పాపుటయున్‌= పోగొట్టగా; 
అతండు= ఉత్తరుడు; అచలితుండు+ఐ= చలించనివాడై (ధైర్యం గలవాడై. 


తాత్పర్యం: ఉత్తరుడి చూపులకు ఆయుధాలు పెద్దపెద్ద పాములవలె కనపడటంతో, ఆతడు భయంతో వణికిపోయాడు. 
దానిని గమనించిన అర్జునుడు తగిన మాటలతో ఆతడి భయం పోగొట్టాడు. దానితో ఆతడు ధైర్యంతో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 
వ. పొదుపు విరియందట్టి కనుంగొని నిరూపించి, 'సారథధీ!' యని సవ్యసాచిం బిలిచి యిట్లనియె. 117 


ప్రతిపదార్థం: పొదుపు= మోపు; విరియన్‌+తట్టి= కట్ట సళ్ళు పోయేదానికి తట్టుతూ విప్పి; కనుంగొని= చూచి; నిరూపించి= 
ఏర్పరచి; సారథీ!= రథాన్ని నడిపేవాడా!; అని; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పిలిచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆయుధాల కట్టను విప్పి, చూచి, ఏర్పరచి తెలిసికొని, “సారథీ! అని బృహన్నలను పిలిచి ఉత్తరుడు 
ఇట్టా అన్నాడు. 
విశేషం: చెట్టు ఎక్కినా, తాను రథికుడను-అనే ఉత్తరుడు అనుకొంటున్నాడు. అందుకే బృహన్నలను, 'సారథీ! అని పిలిచింది. 


అంటే ఉత్తరుడిలో రాజసభావం తగ్గలేదన్నమాట. 'సారథీ!' అన్న సంబోధనతోనే కవి హాస్యాన్ని చిందించాడు. 


క. “ఇది యొక చాపము విస్మయ । మొదవించుచు( గొండచిలువయొకొ నాం దగి యు 
న్నది, ఖచిత కనక కమల స । ముదయద్యుతి సముపగూహనోజ్జ్వల మగుచున్‌. 118 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఇది (ఉత్తరుడికి, మిగిలిన ధనుస్సులలో ప్రత్యేకంగా కనపడినట్టిది); ఒక చాపము= (అన్నిటివలె 
ఉండనట్టి) ఒక ధనుస్సు; విస్మయము+ఒదవించుచున్‌= ఆశ్చర్యాన్ని గొలుపుతూ; కొండచిలువ+ఒకొ నాన్‌= కొండచిలువేమో 
అనే విధంగా; ఖచిత= పొదగబడ్డ; కనక కమల= బంగారు పద్మాలయొక్క; సముదయ= గుంపుయొక్క; ద్యుతి= కాంతియొక్క; 
సమ్‌+ఉపగూహన= ఎక్కువైన ఆవరణంతో; ఉజ్జలము+అగుచున్‌= మిక్కిలి (ప్రకాశిస్తూ; తగి+ఉన్నది= గొప్పగా ఉన్నది. 


తాత్సర్యం: “ఈ విల్లు (మిగిలిన విండ్లలో ప్రత్యేకంగా ఉన్నది) ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, కొండచిలువవలె ఉన్నది. 
దీనిమీద బంగారు పద్మాలు పొదగబడ్డాయి. ఆ విల్లు కాంతి అంతటా (క్రమ్ముతూ ఉన్నది. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


వ. దీనిం బాండవులయం దెవ్వరు ధరియింతు? రని మటియు బహు విధంబులగు నాయుధంబు లుపలక్షించి 
వేటు వేజ వాని చందంబు లుపన్యసించి, 'యివి యెవ్వ రెవ్వరి' వని యడిగిన నర్గునుం డిట్లనియె.119 


ప్రతిపదార్థం: పాండవులయందున్‌= పాండవులలో; దీనిన్‌= ఈ చాపాన్ని; ఏ+వారు= ఎవరు; ధరియింతురు?= తాలుస్తారు; 
అని= అని అడిగి; మజియు; బహువిధంబులు+అగు= పెక్కురకాలైన; ఆయుధంబులు= ఆయుధాలను; ఉపలక్షించి= బాగా 
పరిశీలించి చూచి; వేయువేజన్‌= విడివిడిగా; వాని= ఆ ఆయుధాల యొక్క; చందంబులు= విధములు; ఉపన్యసించి= 
వర్షించిచెప్పి; ఇవి= ఈ ఆయుధాలు; ఎవ్వరివి+ఎవ్వరివి+అని= ఎవ్వరెవ్వరివని; అడిగినన్‌= అడుగగా; అర్జ్హునుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: (కొండచిలువవలె ఉండే) ఈ వింటిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు? అని ఉత్తరుడు అడిగాడు. 
ఇంకా ఆ చెట్టుమీద ఉన్న ఎన్నో ఇతర ఆయుధాలను చూచి, వేరువేరుగా ఆ ఆయుధాలను గూర్చి వివరించి, వీటి 
నన్నిటినీ ఎవరెవరు ధరిస్తారో చెప్పుమని ఉత్తరుడు అడుగగా, దానికి అర్జునుడు ఇట్లా చెప్పాడు. 


తే. 'తొలుత నీవు న నృడిగిన దొడ్డ విల్లు । గాండివము, ఫల్లునున కేడుగడయు నదియ; 
సమరమున దేవదానవ సమితినైన । గెలుచు నశ్రమమున దానివలన నతడు. 120 


ప్రతిపదార్థం: తొలుతన్‌= మొట్టమొదట; ఈవు= నీవు; నన్నున్‌= నన్ను; అడిగిన= అడిగినట్టి; దొడ్డవిల్లు= పెద్దవిల్టు; 
గాండివము= గాండీవం అనే పేరుగల ధనుస్సు; అది+అ= అదే; ఫల్లునునకున్‌= అర్జునుడికి; ఏడుగడయున్‌= ఆధారం 
(రక్షణ); దానివలనన్‌= ఆ ధనుస్సు వలననే; అతండు= అర్జునుడు; సమరమునన్‌= యుద్దంలో; దేవ= దేవతలయొక్క; 
దానవ= రాక్షసులయొక్క; సమితిన్‌+ఐనన్‌= సమూహాన్ని అయినా; అశ్రమమునన్‌= (శ్రమలేకుండా (తేలికగా); గెలుచున్‌= 
గెలుస్తాడు. 


తాత్సర్యం: మొట్టమొదట నీవు నన్ను అడిగిన ఆ ధనుస్సు గాండీవం. అదే అర్జునుడికి ఆధారం. అతడు దాని 
(ప్రభావంతోనే దేవ, దానవ సమూహాలను కూడా అలవోకగా జయిస్తాడు. 


విశేషం: ఏడుగడ= (ఏడు, కడ) ఏడు విధాలైన దిక్కు. 1. గురువు, 2. తల్లి, 3. తండ్రి, 4. పురుషుడు, 5. విద్య, 6. దైవం, 
7. దాత. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 513 


క. ఆద్యపురుషోపలాలిత । ముద్దోతిత రోచిరుద్దమోగ్రం బరి ని 
ర్టేద్యము దివ్యజనన మన । వద్యం బిది కార్ముకైక వరము గుమారా! 121 


ప్రతిపదార్థం: కుమారా!= ఓ ఉత్తరకుమారా!; ఇది= ఈ గాండీవం అనే పేరుగల విల్లు; ఆద్యపురుష+ఉపలాలితము= 
పూర్వులచేత (బ్రహ్మ మొదలైన వారిచేత) ధరించబడిందీ; ఉద్దోతిత రోచిస్‌+ఉద్గమ+ఉ([గ్రంబు= మిక్కిలి (ప్రకాశించే 
కాంతుల యొక్క (ప్రసారంతో భయాన్ని కలిగించేదీ; అరి= శత్రువులకు; నిర్భేద్యము= విరుగగొట్టటానికి వీలుకానిదీ; 
దివ్యజననము= దివ్యమైన (మహిమతో కూడిన) పుట్టుక కలదీ (అగ్నిలో పుట్టింది); న+అవద్యంబు= నిందించరానిది (దోషం 
లేనిది); కార్ముక+ఏకవరము= ధనుస్సులలో సాటిలేని మేటి. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! ఈ గాండీవాన్ని పూర్వమహాపురుషులైన (బ్రహ్మ మొదలైన వాళ్ళు ధరించారు. ఆ వింటి 
కాంతులు ఎంతో భయంకరమయినవి. ఎంతటి శత్రువులైనా, దానిని విరుగగొట్టలేరు. దివ్యమైన పుట్టుక కలది, ఏ 
లోపం లేనట్టిది. ధనుస్సులన్నింటిలో ఇది ఎంతో శ్రేష్టమైనది. 


వ. ఇమ్మహనీయ చాపంబు బ్రహ్మ శతసహస్ర వర్షంబులు, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షంబులు, నింద్రుండు 
పంచాశీతి హాయనంబులు, సోముండు పంచశతాబ్దంబులు, వరుణుండు శతశరత్సమితియు. గ్రమంబున 
ధరియించిరి; వరుణుచేత నగ్నిదేవుండు వేడుకపడి పుచ్చుకొని పదంపడి ఖాండవ దహనంబున నద్దుత 
కర్మంబునకు మెచ్చి వివ్వచ్చున కిచ్చె; నతండును నటువదేనేండ్లు ధరియింపంగలవా; డిట్లిది త్రిలోక 
పూజ్యమహిమ నొప్పుచుండు. 122 

ప్రతిపదార్థం: ఈ+మహనీయ చాపంబు= ఈ గొప్పదైన ధనుస్సు; (బ్రహ్మ; శతసహ(స్రవర్షంబులు= లక్షయేండ్డు; (ప్రజాపతి; 
చతుష్ణష్టి= అరవైనాలుగు; సహస్ర వర్షంబులున్‌= వేల యేండ్డున్నూ; ఇంద్రుండు= ఇంద్రుడు; పంచాశీతిహాయనంబులు= 
ఎనభైఐదు ఏండ్లు; సోముండు= చంద్రుడు; పంచశతాబ్దంబులు= ఐదువందల యేండ్లు; వరుణుండు; శతశరత్‌= నూరు 
సంవత్సరాల యొక్క; సమితియున్‌= సమూహం; (క్రమంబునన్‌= వరుసగా; ధరియించిరి= ధరించారు; అన్నిదేవుండు= అగ్ని; 
వేడుకపడి= ముచ్చటపడి; వరుణుచేతన్‌= వరుణదేవుడి నుండి; పుచ్చుకొని= తీసికొని; పదంపడి= తరువాత; ఖాండవ 
దహనంబునన్‌= ఖాండవవనాన్ని కాల్చటంలో (చూపిన); అద్భుత కర్మంబునకున్‌= ఆశ్చర్యాన్ని కలిగించిన పనికి; మెచ్చి= 
ప్రశంసించి; వివృచ్చునకున్‌+ఇచ్చెన్‌= అర్జునుడికి ఇచ్చాడు; అతండును= ఆ అర్జునుడు కూడా; అటువది+ఏను+ఏండ్డ్లు= 
అరవై అయిదేండ్డు; ధరియింపన్‌+కలవాండు= తాల్చగలుగుతాడు; ఇట్టు= ఈ విధంగా; ఇది= గాండీవం; త్రిలోక పూజ్యమహిమన్‌= 
మూడులోకాల్లో పూజించదగిన మహిమతో; ఒప్పుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! ఈ గాండీవాన్ని (బ్రహ్మ లక్షసంవత్సరాలు ధరించాడు. ఆ తరువాత ప్రజాపతి 
అరవైనాలుగు వేల సంవత్సరాలూ, ఇంద్రుడూ ఎనభైఐదేండ్డు, చంద్రుడు ఐదువందల సంవత్సరాలు, వరుణుడు 
నూరేండ్లు చేపట్టారు. గాండీవం యొక్క మహిమకు ఎంతో ఇష్టపడి, అగ్నిదేవుడు వరుణదేవుడి దగ్గర నుండి దానిని 
తీసికొన్నాడు. ఖాండవవనాన్ని కాల్చే సమయంలో అర్జునుడి శౌర్యానికి మెచ్చి, అగ్ని ఆ వింటిని అతడికి కానుకగా 
ఇచ్చాడు. అట్లాంటి ఈ గాండీవాన్ని అర్జునుడు అరవైఐదేండ్డు ధరిస్తాడు. ఈవిధంగా, ఈ గాండీవం ముల్లోకాలలో 
పూజింపదగిన మహిమతో (ప్రకాశిస్తూ ఉన్నది. 


విశేషం: చివరకు అర్జునుడు అగ్నిదేవుడి ఆజ్ఞతో గాండీవాన్ని సముద్రంలో విడుస్తాడు. 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


నీలోత్సలచ్చాయ నెరసి సౌవర్ణ వృ । షావళి నొప్పు బాణాసనంబుం, 

దాళప్రమాణ సుందరమునై భర్మశా | ఖామృగాంచితమగు కార్ముకంబు(, 

దీవ్రకృశాను సందీప్తాక్స్యతియు6 గన | త్మనక మత్స్యంబులుం గలుగు ధనువుం 
మెటుంగారు సారంబు మెజియు కాంచనమయూ । రముల శోభిల్లు చాపమును వరుస. 


ఆ. బాండవాగ్రజుండు. బవనపుత్రుండు, నకు | లుండు€ దదనుసంభవుండు. బట్టు 
నవి కుమార! య గ్గవాజిన కోశమ । హాశరంబు పార్టునదియ చూవె! 123 


ప్రతిపదార్థం: నీల+ఉత్సల+ఛాయ= నల్ల కలువల యొక్క కాంతితో; నెరసి= ఒప్పి; సౌవర్షవృష+ఆవళిన్‌+ఒప్పు= బంగారుతో 
చేయబడ్డ ఎద్దుల సమూహంతో (ప్రకాశించే; బాణ+ఆసనంబున్‌= విల్లును (ధర్మజుడిది); తాళప్రమాణ= తాటిచెట్టంత పొడుగ్గా 
ఉండి; సుందరమున్‌+ఐ= సుందరంగా ఉన్న; భర్మ శాఖామృగ+అంచితము+అగు= బంగారు కోతులతో (ప్రకాశించే; 
కార్ముకంబున్‌= ధనుస్సు (భీముడిది); తీవ= తీవ్రమైన (మండుతూ ఉండే); కృశాను= అగ్నివలె; సందీప్త+ఆకృతియున్‌= 
(ప్రకాశించే ఆకారమూ; కనత్‌= శోభిల్లుతున్న; కనకమత్స్యంబులున్‌ కలుగు ధనువున్‌= బంగారు చేపలు చెక్కిన విల్లు 
(నకులుడిది); మెజు.గారు, సారంబు= వన్నెకెక్కిన గట్టితనం; మెజయు= మెరుస్తూఉన్న; కాంచన= బంగారుతో చేసిన; 
మయూరములన్‌= నెమళ్ళతోనూ; శోభిల్లు= వెలుగొందే; చాపమును= విల్లు (సహదేవుడిది); వరునన్‌= (క్రమంగా; 
పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజూ; పవనపు(త్రుండు= వాయుకుమారుడైన భీముడూ; నకులుండు= 
నకులుడు; తద్‌= ఆ నకులుడి యొక్క; అను= అనుసరించి; సంభవుండు= పుట్టినవాడైన (తమ్ముడు) సహదేవుడూ; 
పట్టునవి= ధరించేవి; కుమార!= ఓ ఉత్తరకుమారా!; ఆ+గో+అజినకోశ= (ఆ+గవాజినకోశు ఆ ఎద్దుయొక్క తోలు ఒరలోనున్న; 
మహాశరంబు= గొప్పదైన బాణం; పార్గు+అది+అ చూవె= అర్జునుడిదే చూడు! 


తాత్సర్యం: బంగారు ఎద్దులను అందంగా చెక్కిన, నల్లకలువల కాంతులతో (ప్రకాశించే ధనుస్సును ధర్మరాజు 
ధరిస్తాడు. తాటిచెట్టంత పొడుగ్గా ఉండి, బంగారు కోతులు చెక్కబడిన వింటిని భీమసేనుడు ఉపయోగిస్తాడు. 
అగ్నివలె వెలుగుతూ, బంగారు చేపలు పొదిగిన వింటిని నకులుడు చేపడతాడు. బంగారు నెమళ్ళతో చాలా గట్టిగా 
ఉన్న ధనుస్సును సహదేవుడు ధరిస్తాడు.ఎద్దుతోలు ఒరలో ఉన్న ఆ పెద్దబాణం అర్జునుడిది! 


విశేషం: వీరులు వారివారి ధనుస్సుల మీద తమ ఇష్టాలను బట్టి (మనస్తత్యాన్ని బట్టి) కొన్ని గుర్తులను నిలుపుకొంటారు. 
అంతేకాక ధనుస్సులమీద, బాణాలమీద వీరుల పేరుకూడా చెక్కుతారు. వృషభం ధర్మానికి గుర్తు. ధర్మానికి మారుపేరైన 
ధర్మరాజు అందుకే తన ధనుస్సుమీద వృషభాలను చిత్రించుకొన్నాడు. భీముడు ఉద్రేకస్వభావం కలవాడు. పైగా ఉన్నతమైన 
ఆకారం కలవాడు. అవసరాన్నిబట్టి చెట్లతోనే యుద్దం చేస్తాడు. అందుకే ఆతడి ధనుస్సు తాటిచెట్టంత ఉన్నది. ఆంజనేయుడు, 
భీముడూ-ఇద్దరూ వాయుపుత్రులే. అందుకే కోతులను మమకారంతో తన ధనుస్సు మీద నిలుపుకొన్నాడు. నకులుడు చాలా 
చురుకైనవాడు. ఎక్కువ చలనశీలం కలవాడు. కనుకనే సంపత్కరాలైన చేపల్ని తన ధనుస్సుమీద చిత్రించుకొన్నాడు. 
సహదేవుడు చాలా కోమలమైన వాడు. అందమైనవాడు. అందుకే నెమళ్ళను ఇష్టంగా తన వింటిపైన అలంకరించాడు. 
అర్జునుడి గాండీవం మీద బంగారు పద్మాలు చెక్కబడ్డాయి. పద్మం సౌభాగ్యానికీ, దైవత్వానికీ చిహ్నం. కృష్ణ భక్తుడైన 
అర్జునుడికి పద్మాలు చెక్కిన గాండీవం తగింది. పద్మం లక్ష్మికి, విష్ణువుకు సంబంధించింది. అందుకే మహావీరులు, ధర్మ 
స్వరూపులు అయిన పాండవులు తమతమ విండ్రను వారి మనఃప్రవృత్తులను బట్టి అలంకరించుకొన్నారు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 515 


క.  ఎద్దెసలం దనరుచులు స । ముద్దీప్తము లగుచునుండ, నుజ్జ్వల మగు న 
య్యుద్దండ గదాదండము । పెద్దయు నెడ మెచ్చి పట్టు భీము(డు పోరన్‌.' 124 


ప్రతిపదార్థం: ఏ+దెసలన్‌= అన్ని దిక్కులలో; తన= తనయొక్క; రుచులు= వెలుగులు; సమ్‌+ఉత్‌+ దీప్తములు+అగుచున్‌+ 
ఉండన్‌= బాగా (ప్రకాశిస్తూ ఉండగా; ఉజ్జలము+అగు= కాంతిమంతమైన; ఆ+ఉద్దండ గదాదండము= ఆ గొప్పదైన గద; 
భీముండు= భీమసేనుడు; పెద్దయున్‌= ఎక్కువగా; ఎడ= మనస్సులో; మెచ్చి= ఇష్టపడి; పోరన్‌= యుద్దంలో; పట్నున్‌= ధరిస్తాడు. 


తాత్సర్యం: తన కాంతులు అన్నిదిక్కులలో వ్యాపిస్తూ ఉండగా, అమితంగా (ప్రకాశించే ఆ గదాదండాన్ని భీముడు 
ఎంతో ఇష్టపడి చేపట్టుతాడు.' 


అర్జును డుత్తరునకు( ద న్నెణింగించుట (సం. 4-39-1) 


వ. అనిచెప్పి మటియు బాణ కృపాణ తనుత్రాణాదు లగు వివిధ సాధనంబులు వేటువేటి నిరూపించి గ్రక్కున 
నెలింగించె; నప్పుడు మూఢాత్ముండగు నయ్యుత్తరుండు పాండవోత్తము నెటుంగమి నిట్లనియె. 125 


ప్రతిపదార్థం: అని, చెప్పి; మజీయున్‌= ఇంకా; బాణ= బాణాలు; కృపాణ= కత్తులు; తనుత్రాణ= కవచాలు (శరీరాన్ని 
రక్షించేవి); ఆదులు+అగు= మొదలైనవి; వివిధ సాధనంబులు= పలురకాలైన యుద్ద పరికరాలను; వేణు, వేలు+అ= 
విడివిడిగా; నిరూపించి= ఏర్పరచి (తెలిసేటట్టు చేసి); (గ్రక్కునన్‌= తొందరగా; ఎటింగించెన్‌= పరిచయం చేశాడు; అప్పుడు= 
ఆ సమయంలో; మూఢ+ఆత్ముండు+అగు= మూర్జుడైన; ఆ+ఉత్తరుండు= ఆ ఉత్తరకుమారుడు; పాండవ+ఉత్తమున్‌= 
పాండవులలో శ్రేష్టుడైన అర్జునుడిని; ఎణుంగమిన్‌= తెలియకపోవటం చేత; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 


తాత్సర్యం: పాండవుల ఆయుధాల విషయాన్ని అర్జునుడు ఉత్తరుడికి చెప్పి, ఇంకా అమ్ములు, కత్తులు, కవచాలు 
మొదలైన వాటిని విడివిడిగా తొందర తొందరగా వివరించాడు. ఇంత చెప్పినా కానీ, మూర్భుడైన ఆ ఉత్తరుడు 
అర్జునుడిని తెలిసికొనలేక, అతడితో ఇట్టా అన్నాడు. 


క  'ఈ యెడ ని ట్లిమ్మహనీ ।; యాయుధములు పెట్టి యెచటి కరిగిరి మన కౌం 
తేయులు బృహన్నలా! తగ । నీ యెటింగిన యంతవట్టు నిక్కము సెపుమా!' 126 


ప్రతిపదార్థం: బృహన్నలా!= ఓ బృహన్నలా!; మన కౌంతేయులు= కుంతీ కుమారులైన మన పాండవులు; ఈ+ఎడన్‌= ఈ 

చోట (ఈ జమ్మిచెట్టు మీద); ఇట్టు= ఈవిధంగా; ఈ+మహనీయ+ఆయుధములు= మహిమతో కూడిన ఈ ఆయుధాలు; 

పెట్టి= దాచిపెట్టి; ఎచటికిన్‌= ఎక్కడికి; అరిగిరి= వెళ్ళారు; తగన్‌= తగినట్టు; నీ+ఎజింగిన+అంత వట్టు= నీకు తెలిసినంత 
యట యట ౮ (5) 

వరకు; నిక్కము= నిజాన్ని; చెప్పుమా!= చెప్పుము. 


తాత్సర్యం: 'బృహన్నలా! మహిమోపేతమైన ఈ ఆయుధాలను ఈణచెట్టుమీద భద్రంగా దాచిపెట్టి మనపాండవులందరూ 
ఎక్కడికి పోయారో నీకు తెలిసినంతవరకు నిజం చెప్పవా? 


విశేషం: మన కౌంతేయులు- అనే మాటలో ఒక ఆత్మీయత ఉన్నది. అది ఎట్లా ఉన్నదో తరువాతి వచనంలో తెలుస్తుంది. 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సస్నేహంబును, సగౌరవంబును, సవిషాదంబునుంగా మతియును. 127 


ఇ. 


ప్రతిపదార్థం: అని= అని పలికి; సస్నేహంబును= స్నేహంతో కూడింది; సగౌరవంబును= గౌరవంతో కూడింది; సవిషాదంబునున్‌+ 
కాన్‌= దుఃఖంతో కూడినదిగా; మజీయును= ఇంకా ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు పైవిధంగా చెప్పి, పాండవులపై స్నేహంతో, గౌరవంతో, దుఃఖంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: స్నేహం, గౌరవం, విచారం అనేవి ఉత్తరుడి మనస్సులో కలిగాయి. ఈ విషయం ఇంకా వివరంగా ముందు పద్యాలలో 


క “ఏ నమ్మహానుభావుల । మేనల్లుండ; వార లార్యమిత్రులు, శత్రు 

క్షా నాయక గర్వ తమో । భానులు, బంధుహిత కార్య పరతంత్రాత్ముల్‌. 128 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఆ+మహానుభావుల= ఆ మహాత్ములయొక్క; మేన+అల్టుండన్‌= మేనల్టుడిని; వారలు= గొప్పవారైన 
ఆ పాండవులు; ఆర్య= పూజ్యులైన; మి(త్రులు= స్నేహితులు; శత్రు= శత్రువులైన; క్ష్మానాయక= రాజులయొక్క; గర్వ= 
అహంకారం అనే; తమోభానులు= కారుచీకటికి సూర్యులు (అహంకారం నల్లటిది అనీ, కనుక చీకటితో పోల్చి, దాన్ని పోగొట్టే 
సూర్యులు పాండవులు అని భావం); బంధు= చుట్టాలకు; హిత= మేలుచేసే; కార్య= పనులలో; పరతం(త్ర= నిమగ్నమైన; 
ఆత్ముల్‌= మనస్సులు గలవాళ్లు. 


తాత్పర్యం: 'మహానుభావులైన పాండవులకు నేను మేనల్లుడిని. వాళ్ళు నాకు పూజ్యులైన మిత్రులు. శత్రురాజుల 
గర్వం అనే చీకటిని పోగొట్టే సూర్యులవంటివారైన ఆ పాండవులు బంధువులకు మేలు చేసేవారు. 


నిశేషం: ఉత్తరుడు పాండవులకు తాను మేనల్లుడిని అని చెప్పుకొనటంలో చుట్టరికపు సంబంధమైన స్నేహం, ఆర్యమి(త్రులు- 
అని చెప్పుకొనటంలో వారిపై ఆతడికి ఉన్న అపారమైన గౌరవభావం కనిపిస్తాయి. ఉత్తరుడికి పాండవులను గురించిన 
విషాదభావం ముందు పద్యాలలో స్పష్టమవుతుంది. 


తే. అయ్యుధిష్టిరు( డెచ్చట నడ(గి యున్న । వాండొ? భీముని పార్టుని వర్తనంబు 
లెయ్యెడల నేమి చందంబులయ్యె? నక్క। టా విధాతృండ! కవ లెందు దాంగి రొక్కొ? 129 


ప్రతిపదార్థం: ఆ+యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు; ఎచ్చటన్‌= ఎక్కడ; అండగి+ఉన్నవాండొ= అణగిఉన్నాడో (దాగినాడో); 
భీముని= భీమునియొక్క; పార్టుని= అర్జునుడియొక్క; వర్తనంబులు= నడవడికలు; ఏ+ఎడలన్‌= ఎక్కడ; ఏమి 
చందంబులు+అయ్యెన్‌= ఎట్టా ఉన్నాయో; అక్కటా!= అయ్యో!; విధాతృండ!= హతవిధీ! కవలు= నకులుడు, సహదేవుడు; 
ఎందున్‌= ఎక్కడ; దాణగిరి+ఒక్కొ?= దాగినారో కదా? 


తాత్సర్యం: ధర్మరాజు ఎక్కడ ఒదిగినాడో, భీముడు, అర్జునుడు ఎట్టా ఉన్నారో, అయ్యో దైవమా! నకులుడూ, 
సహదేవుడూ ఎక్కడ మరుగుపడి ఉన్నారో కదా! 


క. భూపాల వల్లభాజన । దీపిక యనం జాలు ద్రౌపదికి నెయ్యెడలం 
దేపాటులు వాటిల్లెనొ? । కాపురుషులవలన నిట్టి కాజియ పుట్టెన్‌. 130 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 517 


ప్రతిపదార్థం: భూపాల= రాజులయొక్క; వల్లభాజన= భార్యల (రాణుల) సమూహానికి; దీపిక= దీపంవంటిది; అనన్‌+చాలు= 
అని చెప్పదగినట్టి; (ద్రౌపదికిన్‌= (ద్రుపదరాజు కూతురైన (ద్రౌపదీదేవికి; ఏ+ఎడల+అందున్‌= ఏ చోట్లలో; ఏ పాటులు= ఏ 
చిక్కులు (కష్టాలు); పాటిల్లైనా?= కలిగినాయో?; కాపురుషుల వలనన్‌= దుష్టులైన కౌరవులవలన; ఇట్టి= ఇటువంటి; కాజీయ 
పుట్టెన్‌= కష్టం వచ్చింది. 


తాత్సర్యం: లోకంలో మహారాణులందరికీ దీపం వంటి ద్రౌపదికి ఎక్కడ ఎటువంటి చిక్కులు వచ్చాయో? ఆమెకు 
దుష్టులైన ఆ కౌరవుల వలననే ఇటువంటి ఆపద వచ్చింది. 


క కపట ద్యూత మొనర్చిన । నృపతియు దుర్యోధనాది నీచుల వలం బా 
తి పడియె గడు బెక్కిడుమల । రిపుమర్దన వీర్యభుజ గరిష్టుం డయ్యున్‌. 131 


ప్రతిపదార్థం: కపట= మోసంతో కూడిన; ద్యూతము+ఒనర్భినన్‌= జూదాన్ని ఆడటం వలన; నృపతియున్‌= రాజైన ధర్మరాజు 
కూడా; రిపు= శత్రువులయొక్క; మర్దన= మర్హనంగల; వీర్య= పరాక్రమంచేత; భుజ= భుజబలంచేత; గరిష్టుండు+అయ్యున్‌= 
గొప్పవాడైనా (సమర్జుడైనా); దుర్యోధన+ఆది= దుర్యోధనుడు మొదలైన; నీచుల= నీచులయొక్క; వలన్‌= వలలో; పాజి= 
చిక్కుకొని; కడున్‌= మిక్కిలి; పెక్కు= అనేకరకాలైన; ఇడుమలన్‌+పడియెన్‌= కష్టాలు పడ్డాడు. 


తాత్సర్యం: శత్రువులను నాశనం చేసే సామర్థ్యం ఉండీ కూడా రాజైన ధర్మరాజు, దుర్యోధనుడు మొదలైన నీచుల 
వలలో పడి, మాయాద్యూతాన్ని ఆడి, ఓడి, ఇన్ని కష్టాలు పడ్డాడు. 


క _ వినయబడ రెచ్చోటను దమ । వినుత మహీరాజ్య మహిమ విడిచి చనుట, నే 

మని వినియెదనో నీచే” ననుడు నతం డిట్టులనియె నాతని తోడన్‌. 132 
ప్రతిపదార్థం: (పాండవులు-అని అనుకోవాలి) తమ= తమయొక్క; వినుత= నుతించబడిన (పేరుకెక్కిన); మహీరాజ్య= 
పృథివీసామ్రాజ్యంయొక్క; మహిమ= వైభవాన్ని; విడిచి= త్యజించి; (వదలిపెట్టి); చనుటన్‌= (అడవులకు) వెళ్ళటం వలన; 
ఏ+చోటను= ఏచోట్లో కూడా (ఎక్కడా గానీ); వినంబడరు= వినబడటం లేదు. (తెలియటం లేదు); నీచేన్‌= (ఇప్పుడు) 


నీవలన; ఏమి+అని= వారిని గూర్చి ఏ మాటను; వినియెదనో= వింటానో కదా! (అని) అనుడున్‌= ఉత్తరుడు అనగా; 
అతండు= ఆ బృహన్నల రూపంలో ఉండే అర్జునుడు; ఆతనితోడన్‌= ఆ ఉత్తరుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: సు(ప్రసిద్దమయిన తమరాజ్య వైభవాన్ని వదలేసి, వెళ్ళిపోవడంతో, పాండవుల మాటే ఎక్కడా వినబడటం 
లేదు. ఇప్పుడు నీవలన వాళ్లను గురించి ఏమాట వింటానో?' అని ఉత్తరుడు అన్నదానికి, అర్జునుడు ఉత్తరుడితో 
ఇట్లా అన్నాడు. 


విశేషం: పై పద్యాలలో ఉత్తరుడికి పాండవులమీదా, (ద్రౌపదిమీదా ఉన్న నిజమైన ఆవేదనా, ఆదుర్దా కనిపిస్తాయి. 


వ. “వారలకు వగవ వలవదు; విధివశంబున వచ్చిన యాపదకు నోర్షి బాసతప్పక తారును బాంచాలియు నొక్కటం 
బండ్రెండేండ్లు వనంబున వసియించి పదుమూ(డగునే( డజ్ఞాతవాసంబు సలుప వలయుట నిట వచ్చి మనవీట 
నవ్యాపన్నులై యున్నవారు. వినుము వారి నెటింగించెద. 133 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వారలకున్‌= పాండవులను గురించి; వగవ వలవదు= దుఃఖపడవద్దు; విధివశంబునన్‌= విధి (తలరాత) 
కారణంగా; వచ్చిన, ఆపదకున్‌= కలిగిన కష్టానికి; ఓర్చి= సహించి; బాస, తప్పక= చేసికొన్న ఒప్పందం పాల్టుపోకుండ; 
తారును= ఆ పాండవులున్నూ; పాంచాలియున్‌= [ద్రౌపదికూడా; ఒక్కటన్‌= కలిసి; పండ్రైండు+ఏండ్లు= పన్నెండేళ్ళు; వనంబున 
వసియించి= అడవులలో ఉండి; పదుమూండు+అగు+ఏండు= పదమూడవ ఏడు; అజ్ఞాతవాసంబు= రహస్యంగా నివసించటం; 
చలుపవలయుటన్‌= చేయాలి కనుక; ఇట వచ్చి= ఇక్కడకు వచ్చి; మన వీటన్‌= మన నగరంలో; అవ్యాపన్నులు+ఐ= ఆపద 
లేనివారై; ఉన్నవారు= ఉన్నారు; వారిని= పాండవులను; ఎజింగించెదన్‌= తెలుపుతాను; వినుము. 


తాత్సర్యం: (ఉత్తరకుమారా!) వాళ్ళను గురించి నీవు ఆలోచించవలసిన పనిలేదు. విధివశాత్తు కలిగిన కష్టాలను 
ఓర్భుకొని, తమ బాసను తప్పకుండా పాండవులూ, పాంచాలీ అడవులలో పన్నెండు సంవత్సరాలుండి, పదమూడో 
ఏడు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసికొనేందుకు ఇక్కడికే వచ్చి, మన నగరంలోనే ఏ అపాయం లేకుండా ఉన్నారు. 
వారెవరెవరో నీకు చెప్పుతాను; వినుము. 


క  కంకు(డు ధర్మసుతుండు; వల । లాంకుండు భీముండు; కవలు హయశిక్షక గో 
కింకరులు; సెప్పం దొడంగితి | నింక గొజింత వెట్ట నేల? యే నర్దునుండన్‌. 134 


ప్రతిపదార్థం: కంకుండు= కంకుభట్టు అనే పేరుతో ఉన్నవాడు; ధర్మసుతుండు= ధర్మరాజు; వలల+అంకు(డు= వలలుడు 
అనే పేర ఉన్నవాడు; భీముండు= భీమసేనుడు; కవలు= నకులసహదేవులు; హయశిక్షక, గోకింకరులు= అశ్వాలను శిక్షించేవాడూ, 
గోవులను పాలించేవాడూ; చెప్పన్‌+తొడంగితిన్‌= చెప్పటానికి పూనుకొన్నాను (కనుక); ఇంకన్‌= ఇంకా (దీని తర్వాత); కొ 
త పెట్టన్‌= మిగిలించేది; ఏల?= ఎందుకు?; (ఇంత చెప్పాక దాచేది ఎందుకు అని అర్థం); ఏను= నేను; అర్జ్హునుండన్‌= 
అర్జునుడిని. 


తాత్సర్యం: కంకుభట్టు అనే పేరుతో ఉన్నవాడే ధర్మరాజు. వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉన్నవాడే 
భీముడు. గుర్రాలను శిక్షిస్తూ వాటిని కాపాడుతూ ఉన్నవాడే నకులుడు. గోవులను పాలించేవాడే సహదేవుడు. 
ఇంతెందుకు? నేనే అర్జునుడిని. 


తే. అధిపనందన! మాలిని యనంగ బర(గు । కాంత ద్రౌపది; దానికై కాదె సింహ 
బలుని( దమ్ముల గంధర్వపతులు సంపి । రనంగ6 జంపె మహోగ్రత ననిలసుతుండు.” 135 


ప్రతిపదార్థం: అధిపనందన!= రాకుమారుడవైన ఉత్తరకుమారా!; మాలిని+అనంగన్‌= మాలిని అనబడుతూ; పరంగుకాంత= 
ఉండే స్తీ ద్రౌపది= (ద్రుపదరాజు కూతురైన (ద్రౌపది; దానికిన్‌+ఐ+కాదె= దానికొరకే కదా; (ఆమె కారణంగా); గంధర్వపతులు= 
ఆమె భర్తలైన గంధర్వులు; సింహబలునిన్‌= సింహంయొక్క బలంతో సమానం అయిన బలంజఉన్న కీచకుడిని; తమ్ములన్‌= 
ఆ కీచకుడి తమ్ములను (ఉపకీచకులను); చంపిరి+అనంగన్‌= చంపినారనే నెపంతో; అనిలసుతుండు= వాయువు కుమారుడైన 
భీముడు; మహా+ఉ(గతన్‌= మహాఘోరంగా; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఉత్తరకుమారా! మాలిని అనబడే ఆమె ద్రౌపది. ఆమె కారణంగానే భీమసేనుడు కీచకుడినీ, ఉపకీచకులనూ, 
మాలిని భర్తలైన గంధర్వులు చంపారనే మిషతో భయంకరంగా చంపాడు.” 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 519 


వ. అనిన విని భూమింజయుండు సంభ్రమాశ్చర్య సంశయంబులు మనంబున ముప్పిరి గొనం దప్పక చూచి, 
సవ్యసాచికి వెండియు నిట్లనియె. 136 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; భూమింజయుండు= ఉత్తరుడు; సం(భ్రమ+ఆశ్చర్య+సంశయంబులు= తొట్రుపాటూ, 
అబ్బురం, సందేహాలూ; మనంబునన్‌= మనస్సులో; ముప్పిరి+కొనన్‌= పైమూడు భావాలూ పెనవేసికొని పోగా; తప్పకచూచి= 
అదే పనిగా కన్నులార్పకుండా చూచి; సవ్యసాచికిన్‌= అర్జునుడికి (రెండుచేతులతో బాణాలను వేసేవాడు); వెండియున్‌= 
మరలా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు పాండవులనూ, (ద్రౌపదినీ గురించి వివరించి చెప్పగా ఆ మాటలను విని ఉత్తరుడు 
తొట్రుపాటు, ఆశ్చర్యం, సందేహం- అనే ఈ మూడు మనోభావాలూ ముప్పేటగా తనలో పెనవేసికొనగా తదేకంగా 
చూచి ఆతడు తిరిగి అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఊహించని ఒక విషయాన్ని హఠాత్తుగా విన్నప్పుడు సామాన్యులకు తొట్రుపాటు కలుగుతుంది. దానితోపాటు 
ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజమా? అనే సందేహం ఆ తర్వాత కలుగుతుంది. ధీరులు దానిని నిగ్రహించుకొంటారు. 
అధీరులైన ఉత్తరుడివంటివాళ్ళు దానిని ఆంగికంగా చూపిస్తారు. 


క. “చిరకీర్తి ప్రియు(డగు న । న్నరునకు బది గలవు భవ్యనామములు మనో 

హరముగ నవి సెపుమా యొం | డరయక యే నమ్మెదను బృహన్నల! నిన్నున్‌. 137 
ప్రతిపదార్థం: బృహన్నల!= ఓ బృహన్నలా!; చిర= శాశ్వతమైన; క్రీర్తి= కీర్తియందు; ప్రియుండు+అగు= ఆసక్తిగలవాడైన; 
ఆ+నరునకున్‌= ఆ అర్జునుడికి; భవ్య= శుభకరాలైన; నామములు= పేర్లు; పది+కలవు= పది ఉన్నాయి; ఒండు+అరయక= 
దేనినీ చూడకుండా (వెంటనే అని భావం); మనోహరముగన్‌= మనస్సును ఆకర్షించేటట్టు (అభిమానంతో, గౌరవంతో కూడిన 
భావం); అవి+ చెపుమా= వాటిని చెప్పుము; నిన్నున్‌= నిన్ను; ఏన్‌= నేను; నమ్మెదను= (అప్పుడు అర్జునుడివి అని) 
నమ్ముతాను. 


తాత్సర్యం: శాశ్వతమైన కీర్తిని ఆశించే ఆ అర్జునుడికి పది పేర్టున్నాయి. ఆ పేర్లు మంగళకరాలైనట్టివి. నీవు వెంటనే 
వాటిని చెప్పితే అప్పుడు నేను దేన్నీ అనుమానించకుండా, నీవే అర్జునుడివి అని నమ్ముతాను. కనుక వాటిని 
చెప్పుము. 


విశేషం: నలుగురు పాండవులనూ, |ద్రౌపదినీ గురించి బృహన్నల వివరించి చెప్పినప్పటికీ ఎదుట ఉన్నవాడే అర్జునుడు అని 
ఉత్తరుడు (గ్రహించుకోలేకపోయాడు. ఇది కేవలం ఉత్తరుడి అజ్ఞానమే. అందుకే, అర్జునుడికి ఉన్న పదిపేర్లనూ చెప్పుమని 
అడిగాడు. ఉత్తరుడికి బృహన్నలపై నమ్మకం కుదరలేదు. కారణం వికృతమైన ఆతడి రూపం. 


వ. అనుటయు నతండు సస్మితాననుం డగుచు, 'నర్జునుండు, ఫల్లునుండు, పార్టుండు, కిరీటి, శ్వేతవాహనుండు, 
బీభత్సుండు, విజయుండు, జిష్టుండు, సవ్యసాచి, ధనంజయుండు నను నివి పదియును నా పేళ్ళనవుడు, 
నుత్తరుండు పాండవమధ్యమున కిట్లనియె. 138 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ఉత్తరుడు పదిపేర్లను చెప్పుమని) అని అడుగగా; అతండు= అర్జునుడు; స+స్మిత= 
చిణునవ్వుతో కూడిన; ఆననుండు+అగుచున్‌= ముఖం గలవాడై; అర్జునుండు; ఫల్లునుండు; పార్గుండు; కిరీటి; శ్వేతవాహనుండు; 
బీభత్సుండు; విజయుండు; బిష్షుండు; సవ్యసాచి; ధనంజయుండు - అను ఇవి; పదియును= పదికూడా; నా పేళ్ళు= నా 
పేర్టుు అనవుడున్‌= అనగా విని; ఉత్తరుండు= ఉత్తరకుమారుడు; పాండవమధ్యమునకున్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: ఉత్తరుడు అర్జునుడి పదిపేర్లనూ చెప్పుమనగానే, ఆతడు, చిరునవ్వుతో 'అర్షునుడూ, ఫల్నునుడూ, 
పార్గ్టుడూ, కిరీటి, శేతవాహనుడూ, బీభత్సుడూ, విజయుడూ, జిమ్షుడూ, సవ్యసాచి, ధనంజయుడూ అనే ఈ పదీ 
నా పేర్లు' అని చెప్పాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 

౧ జాని జ ౧ 


క. “ఏమి కతంబున నిట్లీ । నామంబులు సంభవిల్లె నరునకు? నవి చే 

తో మోదంబుగ జెప్పుము । నీమది తత్తద్విధంబు నిశ్లితమేనిన్‌.' 139 
ప్రతిపదార్థం: ఇట్టు= (నీవు చెప్పినట్టుగా); ఈ నామంబులు= ఈ పేరు; నరునకున్‌= అర్జునుడికి; ఏమి కతంబునన్‌= 
ఏమి కారణంగా; సంభవిల్లైన్‌?= వచ్చాయి?; నీ మదిన్‌= నీ మనస్సులో; తద్‌+తద్‌+విధంబు= ఆయా రీతి అంతా; 


నిశ్చితము+ఏనిన్‌= స్పష్టంగా (ఖచ్చితంగా) తెలిస్తే; అవి= ఆ విశేషాలు; చేతస్‌+మోదంబుగన్‌= మనస్సుకు సంతోషాన్ని 
కలగజేసేటట్టుగా; చెప్పుము= చెప్పవలసింది. 


తాత్సర్యం: నీవు ఇంతకుముందు చెప్పిన పదిపేర్లూ అర్జునుడికి ఏకారణం వలన వచ్చాయో, నీకు ఖచ్చితంగా 
తెలిస్తే నాకు సంతోషాన్నిచ్చేటట్టుగా చెప్పుము. 


విశేషం: ఇంతకుముందు, అర్జునుడికి పదిపేర్లు ఉన్నాయనీ, వాటిని చెప్పితే, నీవే అర్జునుడివి అని నమ్ముతానని ఉత్తరుడు 
అర్జునుడితో అన్నాడు. అందుకు ఆతడు తనకున్న పది పేళ్ళనూ చెప్పాడు. అయినా ఉత్తరుడికి నమ్మకం కలగలేదు. 
కనుకనే, ఆ పది పేర్లూ రావటానికి కారణం ఏమిటి? అని అర్జునుడిని అడిగాడు. ఇంకా అర్జునుడిని గుర్తించలేకపోవటం, 


కేవలం ఉత్తరుడి అమాయకత్వమే. 


వ. అనుటయు 'నట్ల చేయుదు' నని యతం డిట్లనియె. 140 
తాత్సర్యం: పదిపేళ్ళకూ కారణాన్ని అడిగిన ఉత్తరుడికి “అట్లాగే చేస్తాను (చెప్పుతాను) అని ఉత్తరుడితో ఇట్టా 
అన్నాడు. 

విశేషం: ఈ (క్రింది పద్యం నుండి వరుసగా 8 పద్యాలలో, ఉత్తరుడికి తన పదిపేర్లనూ, అవి వచ్చిన కారణాలనూ వివరిస్తాడు. 


ఆ. ‘ధరణి యెల్ల గెలిచి తగ ధనంబులు గొని | యునికి నే ధనంజయుండ నైతి; 
నెట్టివారినైన నెదిరినం బోర జ । యంబు గొనుట విజయు( డండ్రు నన్ను 141 


ప్రతిపదార్థం: ధరణి+ఎల్లన్‌= భూమినంతటినీ; గెలిచి= జయించి; తగన్‌= తగిన విధంగా; (ఆయా రాజుల సంపదను బట్టి); 
ధనంబులు+కొని+ఉనికిన్‌= అన్ని రకాలైన ధనాలను (గ్రహించి ఉండటంచేత; నేన్‌= నేను; ధనంజయుండన్‌+ఐతిన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 521 


ధనంజయుడు అనే పేరు కలవాడిని అయ్యాను; ఎట్టివారిన్‌+ఐనన్‌= ఎంత బలవంతులనైనా; ఎదిరినన్‌= పోరాడితే; పోరన్‌= 
యుద్దంలో; జయంబు+కొనుటన్‌= జయాన్ని సాధించటం వలన; నన్నున్‌= నన్ను; విజయుండు= విజయుడు; అని; అండ్రు= 
అంటారు. 


తాత్సర్యం: భూమినంతటినీ జయించి, ధనాన్ని పొందటంవలన నేను ధనంజయుడిని అయ్యాను. ఎంత బలవంతులు 
నన్ను ఎదిరించినా నేను యుద్దంలో జయాన్ని సాధించటంతో, నన్ను అందరూ విజయుడు అని అంటారు. 


తే. తెలుపులగు వాహనములు నాతేర సమర । భూములం దెప్తు నియతిమైం బూని జేసి 

శ్వేతవాహన నామవిఖ్యాతి నాకు | సకలజన సమ్మతంబుగ సంభవించె. 142 
ప్రతిపదార్థం: సమర భూములందున్‌= యుద్దంచేసే (ప్రదేశాల్లో; ఎప్టున్‌= ఎల్లప్పుడూ; నా= నాయొక్క; తేరన్‌= తేరుకు 
(రథానికి); తెలుపులు+అగు= తెల్లనైన; వాహనములు= గుర్రాలు; నియతిమైన్‌= తప్పకుండా (నియమంగా); పూన్కిన్‌+చేసి= 


పూన్చటం వలన (కట్టటం వలన); నాకున్‌= నాకు; శ్యేతవాహన నామ విఖ్యాతి= శ్వేతవాహనుడు అనే పేరు గలవాడనే కీర్తి; 
సకలజన= సమస్త జనానికీ; సమ్మతంబుగన్‌= ఇష్టం అయ్యేటట్టు (ఒప్పుకోలుతో); సంభవించెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: యుద్దరంగంలో నేను ఎల్లప్పుడూ నా రథానికి ఒక నియమంగా తెల్లటిగుర్రాలనే కట్టుతాను కనుక, 
అందరికీ సమ్మతంగా నాకు శ్వేతవాహనుడు అనేపేరు కలిగింది. 


చ. రవి యుదయించు నట్లు సమరంబున నా తలమీద గాంతి మూ 
ర్తి వెలుగు నింద్రు( డిచ్చిన కిరీట మభేద్యమహోగ్ర సుస్టిర 
త్వ విభవ రూఢిమై; జనులు దానన నన్ను! గిరీటి నామ సం 
స్తవన విశేష పాత్రముగ సమ్మతి. జేసిరి మాత్స్యనందనా! 143 


ప్రతిపదార్థం: మాత్స్య= మత్య్యదేశానికి చెందిన రాజుయొక్క; నందనా!= కుమారా! (ఉత్తరకుమారా!); సమరంబునన్‌= 
యుద్దంలో; నా= నాయొక్క; తలమీ(దన్‌= తలపైన; రవి= సూర్యుడు; ఉదయించునట్టు= పుట్టినట్టుగా; కాంతిమూర్తిన్‌= 
వెలుగురూపుతో; (సూర్యుడు ఉదయించేటప్పుడు పుట్టే అందమైన, ఆకర్షణీయమైన మంచి కాంతిరూపంతో అన్నమాట); 
ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇచ్చిన కిరీటము= బహుమానంగా ఇచ్చిన కిరీటం; అభేద్య= భేదించరానిది (యుద్ధాల్లో శత్రువులచేత 
విరుగగొట్టరానిది); మహా+ఉ(గ= ఎక్కువ భయంకరం అయిందీ; (ఆ కిరీట కాంతుల తీవ్రతకే కొందరు శత్రువులు 
మూర్చపోయి, మృతిచెందుతారు. అందుకే అది మహో(గం అయింది). సుస్థిరత్వ= మిక్కిలి దృఢమైనది (ఎట్లాంటి బాణాల 
తాకిడికీ అది కట్టుకదలదు - అని భావం); విభవ= పైన చెప్పిన అభేద్యం, ఉగ్రం, సుస్థిరం - అనే మూడురకాలైన వైభవంతో; 
రూఢిమైన్‌= పేరుకెక్కి; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; జనులు= లోకంలో ఉన్న జనులు అందరూ; దానన్‌+అ= అందుకే; 
నన్నున్‌= నన్ను; కిరీటి= కిరీటి అనే; నామ= పేరుతో; సంస్తవన= స్తుతించేదానికి; విశేష= ఎక్కువైన; పాత్రముగన్‌= యోగ్యత 
ఉన్నవాడిగా (ప్రశంసకు అర్హుడినిగా); సమ్మతిన్‌+చేసిరి= అంగీకరించారు. 


తాత్సర్యం: దేవేంద్రుడు (నా పరాక్రమానికి మెచ్చి) ఇచ్చిన కిరీటం యుద్దంలో నా శిరస్సుమీద (ప్రకాశిస్తూ 
ఉంటుంది. అది ఉదయించే సూర్యకాంతులతో నా తలమీద విరాజిల్లుతూ ఉంటుంది. ఆ కిరీటం అభేద్యం, 
భయంకరం, సుస్థిరం అయినట్టిది. అందుకే నన్ను లోకమంతా కిరీటి” అని కీర్తిస్తుంది. 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వీరులకు జూడ బీభత్స విధము గలుగు । నట్టి కార్యంబు సేంతకు నెట్టి సమర 
భంగులను దడంబడక బీభత్స సేయ; । దాన బీభత్సు( డను నభిధాన మయ్యె, 144 


ప్రతిపదార్థం: ఎట్టి= ఎలాంటి చిక్కులతో కూడిన; సమరభంగులను= యుద్దరీతులలో కూడా; వీరులకున్‌= వీరులైన వాళ్ళకు; 
చూడన్‌= చూడటానికి; బీభత్సవిధము= అసహ్యకరమైన పద్దతి; కలుగునట్టి= కలిగేటటువంటి; కార్యంబు= పనిని; చేంతకున్‌= 
చేసేదానికి; తడంబడక= తత్తరపాటులేక; బీభత్స+చేయన్‌= బీభత్సాన్ని పుట్టించను; దానన్‌= దానివల్ల (నాకు); బీభత్సుం 
డు+అను= బీభత్సుడు అనే; అభిధానము+అయ్యెన్‌= పేరు కలిగింది. 


తాత్సర్యం: ఎటువంటి చిక్కు సమస్యలతో కూడిన యుద్ద సమయాలలోనూ తడబడకుండా, శత్రువీరులు ఏవగించుకొనే 
పనిని చేయను. కనుకనే బీభత్సుడు అనే పేరు నాకు వచ్చింది. 


విశేషం: బీభత్సం చేయవలసినప్పుడు కూడా బీభత్సాన్ని సృష్టించకుండా, తత్తరపాటు లేకుండా యుద్దం చేస్తాడు కనుక 
అర్జునుడికి బీభత్సుడు అనే పేరు వచ్చింది. ఈ పేరు దేవతలలో, మనుషులలో ప్రసిద్ధమైనది అని మూలం. తిక్కన 'దేవ 
మనుష్యేషు' అన్నదాన్ని తీసికొనలేదు. 


క భండనమున నిరుగేలను । గాండీవము. దివియ నేర్పు గలిగిన నందు 
ద్దండ మగు సవ్యకరము ప్ర । చండత( బరంగుదును సవ్యసాచి యనంగన్‌. 145 


ప్రతిపదార్థం: భండనమునన్‌= యుద్దంలో; ఇరు కేలను= రెండుచేతులతో; గాండీవమున్‌= గాండీవం అనే ధనుస్సును (అల్లె 
త్రాటిని); తివియన్‌= లాగేదానికి; నేర్పు+కలిగినన్‌= నైపుణ్యం ఉన్నా; అందున్‌= ఆ రెండు చేతులలోనూ; ఉద్దండమగు= 
మిక్కిలి బలంతో కూడిన (దృఢమైన); సవ్యకరము= ఎడమచేతి యొక్క; ప్రచండతన్‌= తీవ్రతవలన; సవ్యసాచి+అనంగన్‌+పరం 
గుదును= సవ్యసాచి అనే పేరుతో పిలవబడతాను. 


తాత్సర్యం: యుద్దంలో ఏ చేతితోనైనా అల్లైత్రాటిని లాగుతాను. కానీ ఆ లాగడంలో ఎడమచేయి వాటం తీవ్రంగా 
ఉంటుంది. కనుక నన్ను సవ్యసాచి అని అంటారు. 


విశేషం: లోకంలో మామూలుగా కుడిచేతికే బలం ఎక్కువ. ఏపని చేసేదానికైనా కుడిచేతి వాటం సులువుగా, దృఢంగా 
ఉంటుంది. కాని, అర్జునుడి విషయంలో, ఎడంచేతికే వాటం ఎక్కువ. నిజానికి కుదురుకుంటే, కుడిచేతికన్న ఎడంచేతికి బలం 
ఎక్కువ. అయితే పట్టు కుదరాలి. అర్జునుడికి ఆ వాటం కుదిరింది. అందుకే తిక్కన 'సవ్యకరము (ప్రచండత' అని అన్నాడు. 
కాని, మూలంలో సవ్యసాచి అనేపేరు కలగటానికి కారణం ఇట్లా ఉన్నది. “ఉభౌ మే దక్షిణా పాణీ గాణ్జీనస్య వికర్షణే తేన 
దేవమనుష్యేషు సవ్యసాచీతి మాం విదుఃి (సం. 4-39-17) నా చేతులు రెండూ గాండీవాన్ని లాగటంలో దక్షిణములు 
(సమర్ధములు) కాబట్టి నన్ను దేవమనుష్యులలో సవ్యసాచి అంటారు. 


తే. ధరణి దుర్లభమగు నవదాతవర్ణ | మార గలుగుట నర్జును( డండ్రు నన్ను; 
ఫల్గునాహ్వయ ముత్తర ఫల్లునీ వి । శిష్టకాల సంజననతం జేసి గలిగె. 146 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిమీద; దుర్హభము+అగు= లభించని (అరుదైన); అవదాత వర్షము= నిర్మలం అయిన వర్షం 
(తెలుపు); ఆరన్‌+కలుగుటన్‌= నిండా ఉండటం వలన; నన్నున్‌= నన్ను; అర్షునుడు= అర్జునుడు (అని); అం(డ్రు= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 523 


అంటారు; ఉత్తరఫల్లునీ= ఉత్తరఫల్లునీ నక్షత్రంతో కూడిన; విశిష్టకాల= విశేషమైన కాలంలో (సంధికాలంలో); సంజననతన్‌+చేసి= 
పుట్టటం చేత; ఫల్లున+ఆహ్యయము= ఫల్లునుడు అనే నామం; కలిగెన్‌= కలిగింది. 


తాత్పర్యం: సామాన్యంగా ఎవ్వరికీ కలుగని అవదాత వర్షం నా శరీరానికి ఉండటం వలన నన్ను అర్జునుడు అని 
అంటారు. ఉత్తరఫల్నునీ విశిష్టకాలంలో పుట్టటంతో నాకు ఫల్లునుడు అనే పేరు వచ్చింది. 


విశేషం: 1. అర్జ్హునుడనే పేరు రావటానికి కారణం మూలంలో ఇట్లా చెప్పబడింది - “పృథివ్యాం చతురన్తాయాం వర్లో మే 
దుర్లభః సనుః। కరోమి కర్మశుక్షం చ తేన మూమర్జునం విదుః” (సం. 4-39-18) మొత్తం భూమిలో నావర్లంతో సమానమైన 
వర్తం దురభం. నేను పరిశుదమైన పనిని చేసాను. కాబణ్లి నన్ను అర్జునుడంటారు' - అని. ఉత్తరఫలునీ విశిషకాలం అంటే, 
ac] వ! న! ఆవి ©) జ guar.) (గ బె 
పూర్వఫల్లునీ, ఉత్తరఫల్లునీ నక్షత్రాల నడిమి కాలం. 


2. “ఉత్తరాభ్యాం చ పూర్వాభ్యాం ఫల్లునీభ్యాం నుహం దివా, జాతో హినువతః ప్పష్టే తేన మాం ఫల్లునం విదుః” 
(సం. 4-39-14) అని మూలం. నేను ఫల్గునీనక్షత్రకాలంలో హిమవంతుడి పృష్టభాగంలో పగలు పుట్టాను కాబట్టి నన్ను 


ఫల్నును డంటారు. 


క అని మొన మార్శొని వ్రణ మే(। గనుంగొన ధర్మజుని మేన గావింప(గ న 

య్యనిమిషులు. జాల రెవ్వరు€। జెనకిన6 బరిమార్ల్తు గాన జిష్టు(డ నైతిన్‌. 147 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దాగ్రమునందు; మార్కొని= ఎదిరించి; ఏన్‌= నేను; కనుంగొనన్‌= చూస్తూఉండగా (నాకంటి 
ఎదురుగా అని భావం); ధర్మజుని= ధర్మరాజు యొక్క; మేనన్‌= శరీరంమీద; [వ్రణము= గాయాన్ని; కావింప(గన్‌= చేసినట్టెతే; 


ఎవ్వరున్‌+చెనకినన్‌= ఎవరు ఎదిరించినా; పరిమార్తున్‌= (వాళ్ళను) చంపుతాను; ఆ+అనిమిషులున్‌+చాలరు= (ఆ పరిస్థితిలో 
నన్ను ఎదిరించటానికి) దేవతలు కూడా సమర్గులు కాలేరు; కానన్‌= అందువలన; బిష్షుండన్‌+ఐతిన్‌= బిష్టుడిని అయ్యాను. 


తాత్సర్యం: నాకంటి ముందర ఎవరైనా కానీ యుద్దంలో ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే, వాళ్ళను చంపుతాను. 
ఆ సమయంలో దేవతలు కూడా నాకు అడ్డు తగలలేరు. దీనివలనే నాకు జిష్టుడు అనే పేరు వచ్చింది. 


క. పృథ యను పేరు మదంబకు. । బ్రథితంబై యునికి( జేసి పార్టు(డ నైతిన్‌; 

వృథయు(గ( బలుకుదునే? యవి | తథవచనుండైన ధర్మతనయు ననుజుండన్‌. 148 
ప్రతిపదార్థం: పృథ+అను= పృథ అనే; పేరు= నామం; మత్‌+అంబకున్‌= మా అమ్మకు (కుంతీదేవికి); ప్రథితంబు+ఐ= 
ప్రసిద్దమై; ఉనికిన్‌+చేసి= ఉండటంచేత; పార్భుండను+ఐతిన్‌= పార్టుడిని అయినాను; అవితథ= వ్యర్థంకాని, సత్యసమ్మతమైన; 


వచనుండు+ఐన= పలుకులు కలవాడైన; ధర్మతనయు= ధర్మరాజుయొక్క; అనుజు(డన్‌= తమ్ముడిని; వృథయుంగన్‌= 
వ్యర్థంగా (అసత్యంగా); పలుకుదునే?= చెప్పుతానా? 


తాత్సర్యం: మా అమ్మ కుంతీదేవికి ప్పథ అనే పేరు లోకంలో ప్రసిద్ధికెక్కింది. పృథయొక్క కొడుకును కాబట్టి 
పార్టుడిని అయ్యాను. సత్యశీలుడైన ధర్మరాజు తమ్ముడిని అబద్దం చెప్పుతానా? 


వ. ఈ పది పేళ్ళును నివి కారణంబులుగా( బ్రకాశంబులయ్యె; సకలసుర నికరంబు లడ్డపడినం బుండరీకాక్ష 
సహాయుండనై ఖాండవం బేరి నప్పుడు మెచ్చి భద్రమూర్తులైన రుద్ర విరించులు సన్నిధి సేసినం బెన్నిధి( గన్న 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


పేద చందంబున సంభ్రమించు నాకుం గరుణించి కృష్ణుండను నేకాదశ నామంబును, నప్రతిహత బాణంబులు 
నొసంగిరి. వారల యనుమతి నింద్రాదులయిన విబుధులును వివిధంబులగు దివ్యాస్తంబు లిచ్చిరి; పదంపడి 
గీర్వాణులకు నోర్వరాని యట్టివారి, వరదాన గర్వితుల నివాతకవచు లనియెడు దైతేయుల మాతలి 
సారథికంబగు నైంద్రస్యందనం బెక్కి యొక్కండన మూండు కోట్ల నిర్ణించితి. దుర్ణ్మయులగు హిరణ్యపుర 
నివాసుల నటువది వేవుర దేవారాతుల వారాశి తీరంబునం బరిమార్దితి; నప్పుడు ప్రీతుండై గిరిభేది కిరీటం 
బొసంగె; దేవసంఘుంబు శంఖంబిచ్చె; నది కతంబుగా నచ్చిందంబు దేవదత్తం బనంబరంగె. మటియు 
నెయ్యెడల నెవ్వరు దొడరినం బొలివోని బలిమి కలిమి వెలుంగుదు. గాంధారీ నందనుండు గంధర్వరాజు 
చేతం బట్టువడిన యప్పుడు పదునాలుగువేల గంధర్వుల జయించి యతని విడిపించితి, నీ వోడకు; మీ 
కూడిన కురుబలంబుల గెలిచి, కర్ణ, గాంగేయ, కృప, ద్రోణ, ద్రౌణి, దుర్యోధనులు కనుంగొనుచుండ( 
గదుపులం గ్రమ్మటించెద' నని సత్వరంబుగా( జెప్పిన, విని యుత్తరుండు చిత్తంబున నద్దుత హర్షంబులు 
వొదువ మ్రాను డిగ్గనుటికి, సర్వాంగ సంగతోర్వీ తలంబగు దండప్రణామం బాచరించి, చేతులు మొగిచి 
నిలిచి యిట్లనియె. 149 


ప్రతిపదార్థం: ఇవి, కారణంబులు, కాన్‌= ఈ కారణాలుగా; ఈ పది పేళ్ళును= ఈ పది పేర్టున్నూ; ప్రకాశంబులు+అయ్యెన్‌= 
ప్రసిద్దికెక్కాయి; సకల= సమస్తమైన; సుర= దేవతలయొక్క; నికరంబులు= సమూహాలు. (దేవతలలో 16 జాతి భేదాలు - 
మొత్తం 33 కోట్లమంది); అడ్డపడినన్‌= ఎదురు నిలిచినప్పటికీ; పుండరీక+అక్ష= (తెల్ల తామరల వంటి కన్నులు గలిగినవాడు) 
కృష్ణుడియొక్క; సహాయుండను+ఐ= సహాయం కలవాడినై; ఖాండవంబు+ఏర్చినప్పుడు= ఖాండవమనే వనాన్ని కాల్చినపుడు; 
మెచ్చి= మెచ్చుకొని; భద్రమూర్తులు+ఐన= మంగళకరమైన ఆకారాలు కలవారైన; రుద్ర+విరించులు= శివుడూ, (బ్రహ్మదేవుడూ; 
సన్నిధి+చేసినన్‌= ప్రత్యక్షంకాగా; పెన్నిధిన్‌= గొప్పనిధిని; కన్న= చూచిన; పేద, చందంబునన్‌= పేదవాడివిధంగా; సంభ్రమించు= 
వేగిరపడుతున్న; నాకున్‌+కరుణించి= నన్ను దయచూచి; కృష్ణుండు+అను= కృష్ణుడు అనే; ఏకాదశనామంబును= పదకొండో 
పేరు; అ(ప్రతిహత= తిరుగులేని; బాణంబులు= బాణాలను; ఒసంగిరి= ఇచ్చారు; వారల= వారియొక్క; అనుమతిన్‌= 
ఆజ్ఞచేత; ఇంద్ర+ఆదులు+అయిన= ఇంద్రుడూ మొదలైన; విబుధులును= దేవతలుకూడా; వివిధంబులు+అగు= పలురకాలైన; 
దివ్య+అ(స్తంబులు= మహిమతో ప్రకాశించే అ(స్తాలు; ఇచ్చిరి= ఇచ్చారు; పదంపడి= ఆ తర్వాత; గీర్వాణులకున్‌= దేవతలకు 
కూడా; ఓర్వరాని+అట్టివారిన్‌= ఓడించటానికి సాధ్యం కానట్టివారిని; వరదాన= వరం ఇవ్వటంవలన; గర్వితులన్‌= గర్వించినవారిని; 
నివాతకవచులు అనియెడు; దైతేయులన్‌= రాక్షసులను; మాతలినారథికంబు+అగు= మాతలి సారధిగా ఉన్న; (మాతలి 
దేవేంద్రుడి సారథి. ఇది దేవకార్యం గనుక, ఇంద్రుడు తన రథాన్నీ, సారథినీ అర్జునుడికి ఇచ్చాడన్న మాట); ఐం[ద్ర= ఇంద్ర 
సంబంధం అయిన; స్యందనంబు+ఎక్కి= రథాన్ని ఎక్కి; ఒక్కండను+అ= ఒక్కడినే; మూండుకోట్ల= మూడుకోట్లమందిని; 
నిర్జించితిన్‌= జయించాను; దుర్ణయులు+అగు= జయించటానికి వీలుకానివారైన; హిరణ్యపుర నివాసులన్‌= హిరణ్యపురంలో 
నివసించేవారిని; అజువది వేవురన్‌= అరవైవేలమందిని; దేవ+అరాతులన్‌= దేవతలకు శత్రువులైనవారిని- రాక్షసులను; వారాశి 
తీరంబునన్‌= సముద్రం గట్టున; పరిమార్చితిన్‌= చంపాను; అప్పుడు= ఆ సమయంలో; గిరిభేది= ఇంద్రుడు; (ఒకప్పుడు 
కొండలకు రెక్కలుండేవి. దానితో అవి గర్వించి, పట్టణాలపై వాలి నాశనం చేసేవి. అందువలన వాటి రెక్కలను ఇంద్రుడు 
తన వజ్రాయుధంతో విరుగగొట్టాడు. అందువలన ఆతడికి 'గిరిభేది” అనే పేరు వచ్చింది); ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; 
కిరీటంబు+ఒసంగాన్‌= కిరీటాన్ని ఇచ్చాడు; దేవసంఘంబు= దేవతల సమూహం; శంఖంబు+ఇచ్చెన్‌= శంఖాన్ని ఇచ్చింది; అది 
కతంబుగాన్‌= అది కారణంగా; ఆ+చిందంబు= ఆ శంఖం; దేవదత్తంబు+అనన్‌+పరగాన్‌= దేవదత్తమని పిలువబడింది; 
మజీయున్‌= అంతేకాక; ఏ+ఎడలన్‌= ఎక్కడగానీ; ఎవ్వరు+తొడరినన్‌= ఎవరు ఎదిరించినా; పొలివోని= తరగని; బలిమి= 
బలంయొక్క; కలిమిన్‌= సంపదచేత; వెలుంగుదున్‌= ప్రకాశిస్తాను; గాంధారీ నందనుండు= గాంధారి కుమారుడైన దుర్యోధనుడు; 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 525 


గంధర్వరాజు చేతన్‌= గంధర్వులకు రాజైన చిత్రసేనుడిచేత; పట్టు+పడిన+అప్పుడు= బందీ అయినప్పుడు; పదునాలుగు వేల 
గంధర్వులన్‌= పద్నాలుగు వేలమంది గంధర్వులను; జయించి= గెలిచి; అతనిన్‌= దుర్యోధనుడిని; విడిపించితిన్‌= బంధంనుండి 
విముక్తుడిని చేయించాను; నీవు+ఓడకుము= నీవు భయపడవద్దు; ఈ కూడిన= ఇక్కడ చేరిన; కురుబలంబులన్‌= కురుసేనలను; 
గెలిచి; కర్ల= కర్షుడు; గాంగేయ= భీష్ముడు (గంగ కొడుకు); కృప= కృపాచార్యుడు; ద్రోణ= ద్రోణుడు; (ద్రౌణి= (ద్రోణుడి 
కుమారుడైన అశ్వత్థామ; దుర్యోధనులు; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; కదుపులన్‌= ఆవులమందలను; 
క్రమ్మణించెదన్‌= మరలిస్తాను; అని; సత్వరంబుగాన్‌+చెప్పినన్‌= తొందర తొందరగా చెప్పగా; ఉత్తరుండు; విని; చిత్తంబునన్‌= 
మనస్సునందు; అద్భుత+హర్షంబులు= ఆశ్చర్యం, సంతోషం; పొదువన్‌= పొదివికొనగా (చుట్టగా); మ్రాను= జమ్మిచెట్టు; 
డిగ్గన్‌+ఉజికి= త్వరగా దిగి; సర్వ+అంగ+సంగత+ఉర్వీతలంబు+అగు= అన్ని అంగాలు నేలకు తాకేటట్టు;: దండప్రణామంబు= 
కర్రవలె చేసిన నమస్కారం- (చక్కటి కర్రను నేలమీద పెట్టినప్పుడు, అది సమంగా నేలకు తాకుతుంది. అట్లాగే మనిషి 
నేలపై ఎనిమిది అవయవాలూ తాకేటట్టుగా వేసే నమస్కారం, సాష్టాంగ దండప్రణామం); ఆచరించి= చేసి; చేతులు మొగిచి= 
చేతులు జోడించి; నిలిచి= నిలువబడి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఈ కారణాలతో పదిపేర్లూ నాకు వచ్చాయి. కృష్ణుడి సహాయంతో, దేవతలంతా ఎదిరించినా, ఖాండవ 
వనాన్ని దహించేటప్పుడు, మెచ్చుకొని, మంగళ రూపాలుగల శివుడూ, బ్రహ్మదేవుడూ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు 
పెద్ద నిధి చిక్కిన పేదవాడివలె నేను సంతోషించాను. వారు దయతో “కృష్ణుడు” అనే పదకొండో పేరుతోపాటు, 
దివ్యాలైన బాణాలను కూడా ఇచ్చారు. వారి ఆజ్ఞతో, దేవేంద్రుడూ మొదలైన దేవతలంతా ఎన్నెన్నో దివ్యాస్రాలను 
అనుగ్రహించారు. ఆ తరువాత దేవతలకే జయించటానికి వీలుకాని నివాత కవచులు అనే రాక్షసులను, ఇంద్రుడి 
రథంమీద, మాతలిని సారథిగా చేసికొని వెళ్ళి, ఒంటరిగా మూడుకోట్లమందిని చంపాను. అట్లాగే, హిరణ్యపురంలో 
ఉండే అరవైవేలమంది రాక్షసులను కూడా, సముద్రం గట్టున చంపాను. దానికి ఇంద్రుడు మెచ్చుకొని కిరీటాన్ని 
ఇచ్చాడు. దేవతలంతా కలిసి శంఖాన్ని బహూకరించారు. కనుకనే ఆ శంఖానికి దేవదత్తం అనే పేరు వచ్చింది. 
ఎక్కడ ఎవరు నన్ను ఎదిరించినా, తరగని బలంతో వెలుగుతాను. గాంధారి కుమారుడైన దుర్యోధనుడు గంధర్వరాజు 
చిత్రసేనుడి చేతిలో చిక్కి బందీ అయినప్పుడు, పద్నాలుగువేలమంది గంధర్వులను జయించి, ఆతడిని విడిపించాను. 
నీవు భయపడవద్దు. ఇక్కడ చేరిన కౌరవ సైన్యాన్ని గెలిచి, కర్ణుడూ, భీష్ముడూ, ద్రోణుడూ, కృపాచార్యుడూ, అశ్వత్థామా, 
దుర్యోధనుడూ చూస్తూఉండగానే, ఆవుల మందలను మళ్ళిస్తాను' అని అర్జునుడు అన్నాడు. ఆ మాటలను విన్న 
ఉత్తరుడు ఆశ్చర్యాన్ని, సంతోషాన్నీ పొందాడు. గబగబా చెట్టు దిగి ఆతడు అర్జునుడికి సాష్టాంగ దండప్రణామం 
చేసి, చేతులు జోడించి నిలబడి ఈ విధంగా పలికాడు. 


విశేషం: అర్జునుడు ఇన్ని విధాల వివరించాక, ఉత్తరుడికి బృహన్నలపై ఆతడే అర్జునుడు అనే నమ్మకం కలిగింది. ఇది 
తరువాతి పద్యంలో, 'సమ్మోహము పాసె' అనే మాట వలన తెలుస్తుంది. 


ఉత్తరు(డు బృహన్నల నర్జును(గా నెజుంగుట (సం. 4-39-21) 


ఉ.  'బాహు సమగ్ర శత్రు మదభంజన శౌర్య! సమస్తలోక చే 
తోహర మూర్తి! నీ విటులు దోంచుట నాకు బ్రసన్న విస్పుర 
ద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధిసేత గాదె; స 
మ్మోహము పాసె(; జిత్తము ప్రమోద రసత్వము( బొంది పొంగెడున్‌. 150 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బాహు= బాహువులయొక్క బలంతో; సమగగ్ర= నిండిన; శత్రు= శత్రువులయొక్క; మద= మదాన్ని (గర్వాన్ని); 
భంజన= నాశనంచేసే; శౌర్య!= పరాక్రమం కలవాడా!; సమస్తలోక= లోకంలో ఉన్న అందరియొక్క; చేతస్‌= మనస్సులను; 
హర= హరించివేసే (ఆకర్షించే); మూర్తి!= ఆకారం (రూపం) కలవాడా!; నీవు= (అంతటి) నీవు; ఇటులు= ఇట్టా; తోయట= 
కనపడటం; నాకున్‌= నాకు; (ప్రసన్న= (ప్రశాంతమైన (స్వచ్చమైన); వి+స్సురత్‌= ఎక్కువగా (ప్రకాశించే) దేహముతోడన్‌= 
శరీరంతో; భాగ్యమయదేవత= అదృష్టరూపం అయిన దేవత; సన్నిధి+చేంతన్‌+కాదె!= ఎదుట నిలవడమే కదా! (ప్రత్యక్షం 
కావటమే కదా!); చిత్తము= నాయొక్క మనస్సు; సమ్మోహము+పాసెన్‌= మోహాన్ని వదిలింది (మనస్సు వ్యామోహ రహితం 
అయింది అన్నమాట); చిత్తము; (ప్రమోదరసత్యమున్‌= ఆనందమనే రసాన్ని; పొంది= అనుభవించి; పొంగెడున్‌= 
ఉప్పొంగుతూఉన్నది. (మనస్సులో వ్యామోహం ఎప్పుడైతే నశించిందో, అప్పుడే ఆనందరసాన్ని అనుభవించటం జరిగింది. దాని 
ఫలితంగా మనస్సు ఉప్పొంగింది- అని). 


తాత్సర్యం: 'సమ(గ్రమైన బాహుబలంతో ఉన్న శత్రువులయొక్క మదాన్ని అణిచివేసే పరాక్రమం కలవాడా! లోకులకు 
మనోహరంగా కనిపించే ఆకారం కలవాడా! అర్జునా! నాకు నీవు ఈ రకంగా (ప్రత్యక్షం కావటం ఎట్టా ఉన్నదంటే, 
నా భాగ్యదేవతే ప్రసన్నమైన రూపంతో నా యెదుట నిలిచినట్లే ఉన్నది. నా మనస్సులో ఉన్న వ్యామోహం నశించటం 
వలన నాకు పరమానందంగా ఉన్నది. 


విశేషం: ఇది- ఉత్తరుడు అర్జునుడిని స్తుతించటమే! ఉత్తరుడి దృష్టిలో అర్జునుడు ఒక దైవమే! ఆతడికి అర్జునుడిపై ఉన్న 
భక్తి ప్రపత్తులు, గౌరవం అటువంటివి. అర్జునుడు పాండవుల విషయాన్ని సమగ్రంగా వివరించాక, ఉత్తరుడికి మనస్సు నిర్మలం 
అయింది. దానితో, పాండవులను గూర్చిన విచారం ఉత్తరుడికి తొలగిపోయింది. మనస్సుకు స్తిమితం చిక్కింది. అందుకే 
ఆతడి భ్రాంతి తొలగింది. దాని ఫలితమే, ఆతడికి కలిగిన ఆనంద రసస్థితి. ఈ విషయాన్ని తిక్కన రసానుకూలంగా వర్షించి, 
ఉత్తరుడి మనోభావాన్ని సముచితంగా చిత్రించాడు. 


క నిన్నెటుగకయే నేమే। నన్న పలుకులెల్ల మజచి యాశ్రిత రక్షా 
సన్నద్ధ భావ మేర్పడ । నన్నుం గృపం జూడవే సనాథు(డ నగుదున్‌.' 151 


ప్రతిపదార్థం: నిన్నున్‌+ఎణు(గక= నీవుఅని తెలిసికొనలేక; ఏను= నేను; ఏమి+ఏని= ఏమయినా; అన్న= అన్నట్టి; పలుకులు= 
మాటలు; ఎల్లన్‌= అన్నిటినీ; మజచి= మనసులో గుర్తుంచుకొనక; ఆ(శ్రితరక్షాసన్నద్ద భావము= ఆ(శ్రయించినవాళ్ళను 
కాపాడటానికి పూనుకొనే మనస్తత్త్యం; ఏర్పడన్‌= స్పష్టమయ్యే విధంగా; నన్నున్‌= నన్ను; కృపన్‌= దయతో; చూడవే= చూడవా!; 
సనాథు(డన్‌+అగుదున్‌= (నేను) రక్షించేవాడొకడు ఉన్నవాడిని అవుతాను (అనాథుడను కాను). 


తాత్సర్యం: (మొదట్లో) నిన్ను తెలిసికొనలేక; ఎవరో అనుకొని, అన్నమాటలను (అహంకారంగా తేలిగ్గా అన్న 
మాటలను) మనసులో పెట్టుకోక, మరిచిపోయి, నిన్ను ఆశ్రయించిన దీనులైన వాళ్ళను కాపాడటానికి ఎట్టా 
పూనుకొంటావో, అట్టాంటి భావంతో, దయతో నన్ను కూడా చూడుము. దానితో నేను దిక్కున్నవాడిని జొతాను.! 


విశేషం: దీనికి ముందు పద్యంలో, అర్జునుడిని తెలిసికొన్న ఉత్తరుడు ఆతడి పరాక్రమాదికాన్ని స్తుతించి, ఈ పద్యంలో తాను 
అర్జునుడిని ఆ(శయించినట్లూ, తనను రక్షించుమంటూ క్షమించుమని (ప్రార్షించాడు. దీనితో అర్హునుడు ఉత్తరుడికి 

జ ౧ a a థి జ 
ప్రసన్నుడయ్యాడు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 527 


క అనవినుచుందేరుడిగి గ్ర। క్కునం గౌంగిటం జేర్ణి విరటుకొడుకును గుంతీ 
తనయుడు సమ్మదమున( దన । కనుంగవం గడు నశ్రువారి కడలుకొనంగన్‌. 152 


ప్రతిపదార్థం: అనన్‌+వినుచున్‌= ఉత్తరుడు అన్న మాటలను వింటూ; కుంతీ తనయు(డు= కుంతీదేవి కుమారుడైన 
అర్జునుడు; తేరు డిగి= రథం దిగి; సమ్మదమునన్‌= ఆనందంతో; తన= తనయొక్క; కను+కవన్‌= రెండుకండ్లలో; కడున్‌= 
మిక్కిలి; అ(శ్రువారి= కన్నీరు; కడలుకొనంగన్‌= రాగా ((స్రవించగా); విరటుకొడుకును= విరాటరాజు కుమారుడైన ఉత్తరుడిని; 
(గ్రక్కునన్‌= వెంటనే; కౌంగిటన్‌+చేర్చెన్‌= కౌగిట్లోకి తీసికొన్నాడు (కౌగిలించుకొన్నాడు అని భావం). 


తాత్సర్యం: ఆ(శ్రితభావంతో ఉత్తరుడు అన్న మాటలను విన్న అర్జునుడు, రథంమీద ఉన్నవాడల్లా (క్రిందికి దిగి, 
కండ్లవెంట ఆనందబాష్పాలు కారుతూ ఉండగా, ఉత్తరుడిని ప్రియమార కౌగిలించుకొన్నాడు. 


విశేషం: ఇక్కడ తిక్కన ఉత్తరుడియొక్క, అర్జ్హునుడియొక్క మనోభావాలను చి(త్రించాడు. ముందుపద్యంలో ఉత్తరుడు 
అర్జునుడిని క్షమాపణ కోరుతూ సంఫప్రార్థనను చేశాడు. దానికి ఇందులో అర్జునుడు ఆతడికి ప్రసన్నుడై ఆశ్లేష (కౌగిలింత) 
రూపమైన ఆత్మీయతను (ప్రదర్శించాడు. ఆ భావానికి 'అ(శ్రువారి కడలుకొనటం”' సూచన. 


వ. ఇట్లు సమాలింగితుందై. 153 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమాలింగితుండు+ఐ= బాగుగా (మనసారా) కౌగిలించుకొనబడినవాడై. 
తాత్సర్యం: ఉత్తరుడు అర్షునుడిచేత కౌగిలించుకొనబడినవాడై. 


చ. “మనము కలంకదేటి రిపుమర్దన విక్రమ! యెక్కు తేరు; నీ 
ఘనభుజశక్తి ప్రాపున నఖండిత శౌర్య మహోన్నతుండనై 
యనిమొన సారథిత్వము మహత్త్వము వైరులు మెచ్చ జూపెదన్‌ 
నను బనిగొమ్ము లెమ్ము కురునాథు నదల్పు, మరల్పు గోవులన్‌. 154 


ప్రతిపదార్థం: రిపు మర్దన వి[క్రమ!= శత్రువులను మర్చించే (చంపే) పరా(క్రమంఉన్న అర్జునా!; మనము= నాయొక్క మనస్సు; 
కలంక+తేటెన్‌= స్వచ్చం అయింది (మలినం లేకుండా నిర్మలంగా ఉన్నదని భావం); తేరు= రథం; ఎక్కు= ఎక్కవలసింది; 
నీ= నీయొక్క; ఘన= గొప్పదైన; భుజశక్తి= భుజబల పరా(క్రమం యొక్క; ్రాపునన్‌= ఆశయంతో; అఖండిత (న+ఖండిత)= 
భంగంలేని, తరిగిపోని; శౌర్య= పరాక్రమంతో; మహా+ఉన్నతుండను+ఐ= ఎంతో గొప్పవాడినై; వైరులు మెచ్చన్‌= శత్రువులు 
కూడా మెచ్చేటట్టుగా; అనిమొనన్‌= యుద్ద ముఖంలో; సారథిత్వము= రథాన్ని తోలటంయొక్క; మహత్త్వము= ఘనత, 
(చాతుర్యం); చూపెదన్‌= చూపిస్తాను; ననున్‌= నన్ను; పని+కొమ్ము= ఆజ్ఞాపించుము; లెమ్ము= బయలుదేరుము; కురునాథున్‌= 
దుర్యోధనుడిని; అదల్పు= అదలించుము (పారదోలుము); గోవులన్‌= ఆవులను; మరల్పు= మళ్ళించవలసింది. 


తాత్సర్యం: 'అర్జునా! (నీ దర్శనంతో) నా మనస్సు ప్రసన్నంగా ఉన్నది. నీ భుజాల రక్షణలో నేను గొప్పవాడినై, 
శత్రువులు కూడా పొగిడే రీతిగా రథాన్ని తోలుతాను. ఇంక (ఆలస్యం లేకుండా) లెమ్ము! నేను ఏమిచేయాలో 
ఆజ్ఞాపించుము! దుర్యోధనుడిని తరిమివేసి, ఆలమందలను మళ్ళించుము! 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఎక్కు తేరు), 'పనిగొమ్ము లెమ్ము", 'అదల్పు*, 'మరల్పు' పదాలలో ఉత్తరుడి మహోత్సాహం కనిపిస్తుంది. ఆవులను 
మళ్ళింపజేయాలనే తొందరా కనిపిస్తుంది. బృహన్నలే అర్జునుడు అనే నిశ్చయం కలగటమే ఈ ఉత్సాహానికి మూలం. 


క మనమున(గోరుదు నేన । ర్లునునకు సమరమున రథ్యచోదక భావం 
బున. బని సేయవలయు నని | యనిశము; విధికరుణ నాకు నది సిద్దించెన్‌.' 155 


ప్రతిపదార్థం: నేను= నేను; అర్జునునకున్‌= అర్జునుడికి; సమరమునన్‌= యుద్దంలో; రథ్య= గుర్రాల యొక్క; చోదకభావంబునన్‌= 
తోలటంలో (సారథ్యంలో); పని+చేయవలయున్‌+అని= పనిచేయాలని; అనిశమున్‌= ఎల్లప్పుడూ; మనమునన్‌= నా మనస్సులో; 
కోరుదును= కోరుకొంటాను; విధి కరుణన్‌= విధియొక్క దయతో (దేవుడి దయతో); నాకున్‌= నాకు (ఉత్తరుడికి); అది= 
రథాన్ని తోలటం అనే కోరిక; సిద్దించెన్‌= ప్రాప్తించింది. 


తాత్సర్యం: యుద్దంలో అర్జునుడికి రథసారథిగా ఉండాలని నేను ఎప్పుడూ మనసులో కోరుకొంటూ ఉంటాను. 
దేవుడి దయవలన ఇప్పుడు నాకు అది ప్రాప్తించింది.” 


విశేషం: మొదట రథికుడుగా బయలుదేరి వచ్చిన ఉత్తరుడు పరిస్థితి మారిన దానివలన సారథిగా మారాడు. దానికి ఆతడు 
ఎంతో సంతోషపడ్డాడు; పైగా అది (సారథి కృత్యం) తన చిరకాల వాంఛ అనీ, దేవుడి దయవలన అది సిద్దించిందనీ ఉత్తరుడు 
అన్నాడు. దీనివలన ఉత్తరుడు మానసికంగా ఎంతో ఎదిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం ముందు ఇంకా స్పష్టమవుతుంది. 


వ. అని పలుకు నుత్తరు నత్యాదరంబునం జూచి సవ్యసాచి యతని కిట్లనియె. 156 


ప్రతిపదార్థం: అని పలుకు= పైవిధంగా పలుకుతూఉన్న; ఉత్తరున్‌= ఉత్తరకుమారుడిని; అతి+ఆదరంబునన్‌= ఎక్కువ 
మన్ననతో; చూచి; సవ్యసాచి= అర్జునుడు; అతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: పై రీతిగా చెప్పే ఉత్తరుడిని అర్జునుడు ఎంతో ఆదరంతో చూచి ఆతడితో ఈ రకంగా అన్నాడు. 


మ. “ప్రియ మక్షీణము నాకు నీ దెస; మదిన్‌ భీతిప్రదోద్వేగ సం 
శయముల్‌ సేర6గ నీను నీకు; ఘనరక్షా కల్పనా బుద్ది ని 
శ్రయ సంపాదిని నాదు దృష్టి; నిను నశ్వవ్రాతముం జో(క గా 
లియు రానీను; దృణీకరింపు రిపుదోర్లీలాసముల్లాసమున్‌.' 157 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; నీదెసన్‌= నీవైపు (నీమీద); ప్రియము= ప్రేమ, ఇష్టం; అక్షీణము (న+క్షీణము)= క్షీణించిపోనిది 
(ఎక్కువైనది); మదిన్‌= మనసులో; నీకున్‌= నీకు; భీతిప్రద+ఉద్వేగ= భయాన్ని కలిగించే ఆవేశమూ; సంశయముల్‌= 
అనుమానమూ; చేరంగన్‌+-ఈను= చేరనీయను; నాదు= నాయొక్క; దృష్టి= చూపు; ఘన= ఎక్కువయిన; రక్షా= రక్షణను; 
కల్పనా= కల్పించే; బుద్దిన్‌= ఆలోచనలో; నిశ్చయ= నిశ్చయాన్ని (దృఢనిర్లయాన్ని); సంపాదిని= కలిగించేది; నినున్‌= నిన్నూ; 
అశ్వ= గుర్రాలయొక్క; వ్రాతమున్‌= సమూహాన్ని; చోకన్‌= సోకటానికి (తాకటానికి); గాలియున్‌ రాన్‌+ఈను= గాలిని గూడా 
దగ్గరికి చేరనీయను. (మీద ఈగ వాలనీయను వంటిదే ఇదీ కూడా); రిపుదోస్‌(ఐ+లీలా+సం+ఉల్ద్టాసమున్‌= శత్రువుల 
భుజాలయొక్క విలాసంయొక్క ఉద్రేకాన్ని (శత్రువుల బలాధిక్యమును); తృణీకరింపు= చులకన చేయుము (లెక్క చేయవద్దు). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 529 


తాత్పర్యం: '(ఉత్తరకుమారా!) నాకు నీమీద ఉన్న (ప్రేమ తరగనట్టిది. భయమూ, ఆవేశమూ, సందేహమూ నీకు 
రానివ్వను. నా దృష్టి అంతా నీకు రక్షణ కల్పించటంలోనే లగ్నమయి ఉంటుంది. నిన్నూ, గుర్రాలనూ తాకటానికి 
గాలిని కూడా సోకనివ్వను. (కనుక) నీవు శత్రువులయొక్క పరా(క్రమాన్ని ఏమాత్రం లెక్కచేయ నవసరం లేదు.” 


విశేషం: ఉత్తరుడు తనపై చూపిన భక్తి గౌరవాలకు అర్జునుడు ఆతడిని కౌగిలించుకొని, పైవిధంగా ధైర్యాన్ని చెప్పాడు. 
అందులో, సారథి అయిన ఉత్తరుడినీ, గుర్రాలనూ, గాలిని కూడా తాకనీయనని అంటాడు. దానివలన, రథికుడైనవాడికి 
రథ్యాలనూ (గుర్రాలనూ); సారథినీ రక్షించుకొనవలసిన బాధ్యత ఉందనీ సూచించబడింది. సమర్ధుడైన రథికుడే సారథినీ, 
గుర్రాలనూ రక్షించుకొనగలుగుతాడు. 


వ. అనిన విని భూమింజయుండు సవినయంబుగా నిట్లనియె. 158 


తాత్సర్యం: అర్జునుడు పైవిధంగా మాట్లాడిన తరువాత, ఉత్తరుడు, వినయంతో కూడినవాడై ఈవిధంగా అన్నాడు. 


క. “నిను నర్జునుండని యెటిం । గిన యంతన పాసె నెల్ల కిల్లిషములు; నీ 
తను వేల షండభావం । బున బొందెనొ యెటుగవలయు( బుంస్త్వాభరణా! 159 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; అర్జునుండు+అని= అర్జునుడు అని; ఎటీంగిన+అంతన్‌+అ= తెలిసికొన్న వెంటనే; ఎల్ల= 
అన్ని రకాలైన; కిల్బిషములున్‌= దోషాలు (మానసికాలైన); పాసెన్‌= పోయాయి; పుంస్ల+ఆభరణా!= పురుషత్యానికి అలంకారమైన 
వాడా! (ఓ అర్జునా!); నీతనువు= నీ ఈశరీరం; ఏల= ఎందుకు; షండభావంబునన్‌+పొందెనొ?= పేడితనాన్ని పొందిందో? 
(నపుంసకుడివిగా ఎందుకు ఉన్నావు? - అని); ఎజణుంగవలయున్‌= నాకు తెలియాలి. 


తాత్సర్యం: 'అర్జునుడివి అని నీవు నాకు తెలిసినప్పుడే, (మానసికాలైన) నా వ్యథలు, పాపాలు అన్నీ పోయాయి. 
పురుష శ్రేష్ణుడా! నీకు ఈ పేడిరూపం ఎట్లా కలిగిందో తెలిసికొనాలని ఉన్నది. 


విశేషం: అలం: పరికరం. పేడిరూపం ఎందుకు వచ్చిందో చెప్పవలసింది అని అనకుండా ఉత్తరుడు, 'ఎజణుంగవలయున్‌ అని 
అన్నాడు. ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే ఉత్తరుడు 'నీవు చెప్పుము" అని నేరుగా అడగలేదు. 'ఎయింగవలయున్‌' 
అనడంలో తాను అడగకుండా, అర్జునుడే చెప్పాలి అని ఉత్తరుడి భావం. తిక్కన (ప్రయోగించిన 'పుంస్యాభరణా!' అనే 
విశేషణం సాభిప్రాయం. “ఏదో కారణంగా ఇట్టా ఉన్నావనీ' ధ్వని. భయాలు మొదలైనవి మానసిక రోగాలు. సహజంగా అంత 
శూరుడు కాని ఉత్తరుడు కురుసేనను చూచి బెదిరాడు. ఇప్పుడు అర్జునుడు అని నిశ్చయం అయ్యాక ఉత్తరుడి మనస్సులో 
ఉన్న భయం, ఆందోళన, సంకోచం మొదలైన 'కిల్సిషాలు' పోయినాయని భావం. కాబట్టి అలంకారం పరికరం. 


చ. అనవుడు నాతం డిట్లను, 'మదగ్రజుపంపున బ్రహ్మచర్య వ 
ర్తనకయి పూర్వశాపవిహితంబగు రూపము. దాల్లి యేకహా 
యన పరిపాలనీయ మగునట్టి వ్రతంబు సమాప్తి. బొంద. జ 
లిన జతనంబు లోకులకు. బేడితనంబయి తోంచె నిమ్మెయిన్‌. 160 


ప్రతిపదార్థం: అనవుడున్‌= పైవిధంగా ఉత్తరుడు అనగానే; ఆత(డు+ఇట్టు+అనున్‌= అర్జునుడు ఇట్లా అంటున్నాడు; మత్‌= 
నాయొక్క; అ(గజా= అన్న అయిన ధర్మరాజుయొక్క; పంపునన్‌= ఆజ్ఞతో; (బ్రహ్మచర్య వర్తనకయి= (బ్రహ్మచర్యాన్ని 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


నడపటానికి; పూర్వ= పూర్వం; శాప= శాపంచేత (ఊర్వశి వలన వచ్చిన శాపం); విహితంబు+అగు= విధించబడ్డ; రూపమున్‌= 
ఆకారాన్ని; తాల్చి= ధరించి; ఏక= ఒకటైన; హాయన= సంవత్సరంపాటు; పరిపాలనీయము= ఆచరించదగింది; అగునట్టి= 
అయినటువంటి; వ్రతంబు= నియమం; సమాప్తిన్‌+పొందన్‌= ముగించటానికి; చల్పిన= చేసినట్టి; జతనంబు= (ప్రయత్నం; 
లోకులకున్‌= లోకానికి; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; పేడితనంబు+అయితోటెన్‌= నపుంసకత్వంగా వ్యక్తమయింది. 


తాత్సర్యం: అర్జునుడు ఉత్తరుడితో తనకు పేడిరూపం ఎట్టా వచ్చిందో చెప్పుతున్నాడు. 'మా అన్న ధర్మరాజు 
యొక్క ఆజ్ఞ మేరకు బ్రహ్మచర్యవ్రతాన్ని పూని, ఇంతకుముందు ఊర్వశి కారణంగా వచ్చిన శాప సంబంధమైన 
రూపాన్ని తాల్ఫి, సంవత్సరం పాటు ఆచరించాల్సిన వ్రతాన్ని పూర్తిచేసే ప్రయత్నమే లోకానికి ఇలా పేడిరూపంగా 
తోస్తూ ఉన్నది. 


విశేషం: అర్జునుడు, తన అన్న ధర్మరాజు ఆనతో, పాశుపత మహాస్రాన్ని సంపాదించటానికి ఇం(ద్రకీలపర్వతం మీద 
ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, శివుడిని గూర్చి తపస్సు చేయుమని ఆదేశించాడు. అర్జునుడు 
అట్లాగే చేశాడు. శివుడు మాయా కిరాతవేషంలో వచ్చి, అర్జునుడితో పందికొరకు పోరాడి, మెచ్చి, (ప్రత్యక్షమై, పాశుపతాన్ని 
అను[గ్రహించాడు. ఆ సందర్భంలో ఇంద్రుడు దేవగణాలతో వచ్చి అర్జునుడిని మెచ్చి, అమరావతికి తీసికొనిపోయాడు. అక్కడ 
అర్జునుడిని పరీక్షించటానికి ఇంద్రుడు ఊర్వశిని సాలంకృతగా ఆతడి వద్దకు పొమ్మంటాడు. ఆమె అర్జునుడి వద్దకు వచ్చి, 
తన కోరికను తెలిపింది. దానికి ఆతడు “తల్లీ! అని పిలిచి, తమ వంశకర్త అయిన పురూరవుడికి ఆమె భార్య అనీ, కనుక 
తనకు తల్లి అనీ, నిరాకరించాడు. పైగా అప్పరసలందరూ ఇంద్రుడి కాంతలు కనుక, ఇట్లా కూడా 'నీవు నాకు తల్లివే!' అని 
అర్జునుడు ఆమెకు బుద్ది చెప్పాడు. దానికి ఆమె నపుంసకుడివి కమ్మని శపించింది. అర్జునుడు విచారించగా తండ్రి అయిన 
ఇంద్రుడు ఇది భయపడవలసిన విషయంకాదనీ, ముందు అజ్ఞాతవాసంలో ఈ శాపమే వరంగా ఉంటుందనీ ఓదార్చి, 
వరాలిచ్చి కొడుకు నిగ్రహాన్ని (ప్రశంసించి పంపాడు. ఈ కథ ఆంధ్ర మహాభారతం ఆరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉన్నది. 


వ. అదియును నిటమీంద లేదనినం బ్రమోదమాన మానసుండయి, మత్స్యపతిసూనుండు పాండుసూనున 
కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: అదియును= ఆ పేడిరూపం కూడా; ఇటమీ(దన్‌= ఇకమీద; లేదు+అనినన్‌= ఉండదు అనగానే; (ప్రమోద 
మాన= సంతోషిస్తున్న; మానసుండు= మనస్సు కలవాడు; అయి; మత్స్య= మత్యదేశానికి; పతి= రాజు అయిన విరాటుడి 
యొక్క; సూనుండు= కుమారుడైన ఉత్తరుడు; పాండుసూనునకున్‌= పాండురాజు కుమారుడైన అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇంక ఆ పేడిరూపం (తనకు) లేదు” అని చెప్పగా,ఉత్తరుడు ఆనందంతో అర్హునుడితో ఇట్లా అన్నాడు. 
— జ లా 
ఆ. ఇట్లు తెలియం జెప్పుటెల్ల నాదెస దయ । పెంపుతోడి కూర్చి పేర్మి( గాదె! 
యింక సురలకైన శంకింతునే? భవ । ద్దాహువప్రగుప్తి బలుపు గలుగ. 162 


ప్రతిపదార్థం: ఇట్టు= పైవిధంగా; తెలియన్‌+చెప్పుట+ఎల్లన్‌= బాగా తెలిసేటట్టు చెప్పటం అంతా (ఎందుకంటే); నాదెసన్‌= 
నాపై దయ=దయయొక్క; పెంపుతోడి= ఆధిక్యంతో కూడిన (ఎక్కువైన); కూర్మి పేర్మిన్‌= (ప్రేమయొక్క అతిశయంతో; 
కాదె!= కాదా! ఇంకన్‌= ఇప్పటినుండి; భవత్‌= నీయొక్క; బాహు= బాహువులు అనే; వప్ర= (ప్రహరి (ప్రాకారం) యొక్క; 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 531 


గుప్తిన్‌= రక్షణతో; బలుపు కలుగన్‌= బలం రాగా; సురలకున్‌+అయినన్‌= దేవతలకు అయినా; శంకింతునే?= అనుమానిస్తానా? 


(జంకుతానా?). 


తాత్సర్యం: “ఈ విధంగా నీవు నాకు స్పష్టంగా చెప్పటం, నాపైన దయాతిశయంతో కూడిన అభిమానంతోనే కదా! 
ఇక ముందు నీ బాహువులు అనే ప్రాకారం రక్షిస్తూ ఉండగా, బలాన్ని పొంది, దేవతలకైనా భయపడకుండా 
ఉంటాను. (అంటే కారవసేన సంగతి చెప్పనక్కరలేదని భావం). 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'భవద్బాహు వ(ప్రగుప్తి బలుపుగలుగి, అనే రూపక ప్రయోగం వలన ఉత్తరుడిలో సమాఢ్రిత 
భావం అర్జునుడి బల ప్రశంస, అభ్యర్థన, ఆత్మవిశ్వాసం, (క్రొత్త ఉత్సాహం వంటి భావాలు కలిగినట్టు తెలుస్తున్నది. 


వ. నాకుం బని యెయ్యది పనుపు “మనిన నతండును” గాండీవంబును, గాంచన పుంఖంబులగు బాణంబులు 
గల తూణీర యుగళంబును, మదీయ తను త్రాణ కృపాణంబులును బుచ్చికొని తక్కిన వాని నెప్పటి భంగిన 
కట్టి పెట్టి ర' మ్మని నియోగించిన, నాతండు నట్ల చేయుటయు, నమ్మహాత్ముండు నియాతాత్ముండయి యధి 
దేవతలకుం బ్రాణమిల్లి, భక్తితోడ దివ్యకోదండాదులగు సాధనంబులు గైకొని, సవిశేషస్పూర్తి యగు మూర్తి 


నత్యంత దర్శనీయత్వంబు నొంది. 163 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; పని+ఎయ్యది?= పని ఏమి? (ఏ పనిచేయాలి); పనుపుము+అనినన్‌= ఆజ్ఞాపించుము అని 
అనగా; అతండును= అర్జునుడు కూడ; గాండీవంబును= గాండీవం అనే పేరున్న వింటినీ; కాంచన= బంగారుతో కూడిన; 
పుంఖంబులు+అగు= పింజలు కలవైన (బాణాల పిడిభాగం బంగారంతో అలంకరిస్తారు. పేర్లు కూడా చెక్కుతారు); 
బాణంబులు కల= బాణాలు ఉన్న; తూణీర= అమ్ముల పొదులయొక్క; యుగళంబును= జంటను; మదీయ= నాయొక్క; 
తను= శరీరాన్ని; (త్రాణ= రక్షించేది (కవచాన్ని); కృపాణంబులును= కత్తులునూ; పుచ్చికొని= తీసికొని; (చెట్టుపైన ఉన్న 
ఆయుధాల మొత్తంలో పైవి మాత్రం తీసికొని); తక్కినవానిన్‌= మిగిలిన వాటిని; ఎప్పటి భంగిన్‌+అ= ముందున్న విధంగానే; 
కట్టిపెట్టి= కట్టగా కట్టి; రమ్ము+అని నియోగించినన్‌= రావలసింది అని ఆజ్ఞాపించగా; ఆతండు= ఉత్తరుడు; అట్టు+అ 
చేయుటయున్‌= అర్జునుడు చెప్పినట్లే చేయగా; ఆ+మహాత్ముండు= ఆ అర్జునుడు; నియత+ఆత్ముండు+అయి= నియమించిన 
మనస్సు కలవాడై (మనోనిగ్రహంతో); అధిదేవతలకున్‌= ఆయా ఆయుధాలకు అధిపతులైన దేవతలకు; (ఆయుధాల్ని 
ప్రయోగించాలంటే, ఆయా ఆయుధాల అధిదేవతల అనుగ్రహం కావాలి. అవి అన్నీ మంత్ర మహితాలు); (ప్రణమిల్లి= 
నమస్కరించి; భక్తితోడ= భక్తిభావంతో; దివ్య= ప్రకాశిస్తూ మహిమతో కూడిన; కోదండ+ఆదులు+అగు= ధనుస్సు మొదలైనవగు; 
సాధనంబులు= యుద్దానికి సంబంధించినవాటిని (ఆయుధాలను); కైకొని= స్వీకరించి; స+విశేషస్ఫూర్తి= ఏదో విశేషం (ప్రత్యేకతతో) 
కూడిన కాంతి ఉన్నట్టిది; అగు=ఐన; మూర్తిన్‌= రూపంతో; అతి+అంత= మిక్కిలి; దర్శనీయత్వంబున్‌= చూడతగిన లక్షణం; 
ఒంది= పొంది. 


తాత్సర్యం: ఇప్పుడు నేను ఏం పనిచేయాలో నన్ను ఆజ్ఞాపించుము' అని ఉత్తరుడు అనగానే, అర్జునుడు 'గాండీవాన్నీ, 
బంగారుతో అలంకరించిన పిడులున్న బాణాలతో నిండిన రెండు అమ్ములపొదులనూ, కవచాన్నీ, కత్తినీ తీసికొని, 
తక్కినవాటిని అట్లాగే కట్టిపెట్టి రావలసింది" అని అంటే ఉత్తరుడు అట్లాగే చేశాడు. మహాత్ముడైన ఆ అర్జునుడు 
ఆయా ఆయుధాలకు సంబంధించిన దేవతలకు భక్తితో (మొక్కి, ఆయుధాలను (గ్రహించి, ఎంతో కాంతిమంతమైన 
దివ్యరూపంతో దర్శనీయంగా ఉండి. (తరువాతి పద్యంతో అన్వయం). 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. బలరిపుం డిచ్చిన కుండల । ములు నుష్టీషంబుం జిత్తమున భక్తి మెయిం 

దల(ప నవి వచ్చె; వెండ్రుక | లలవడగా బాచి ముడిచె నమర దృఢముగన్‌. 164 
ప్రతిపదార్థం: బల= బలుడు అనే పేరుగల రాక్షసుడియొక్క; రిపుండు= శత్రువైనవాడు ఇంద్రుడు; ఇచ్చిన= ఇచ్చినటువంటి; 
కుండలములన్‌= చెవులకు పెట్టుకొనే ఆభరణాలు (వలయాలు); ఉష్మీషంబున్‌= తలపాగా; చిత్తమునన్‌= మనస్సులో; భక్తిమెయిన్‌= 
భక్తితో; తల(పన్‌= తలచుకొనగానే; అవి= ఆ కుండలాలూ, తలపాగా; వచ్చెన్‌= వచ్చాయి; వెండ్రుకలు= జుట్టును; అలవడ( 
గాన్‌= తగినట్టుగా; పాచి= పాయలు పాయలుగా చిక్కుదీసి; దృఢముగన్‌= గట్టిగా; అమరన్‌= కుదురుకొనే రీతిగా; ముడిచెన్‌= 
ముడివేసికొన్నాడు (అర్జునుడు). 


తాత్సర్యం: దేవేంద్రుడు ప్రసాదించిన కుండలాలనూ, తలపాగానూ అర్జునుడు తన మనస్సులో అనుకొనగానే 
వచ్చాయి. అప్పుడు ఆతడు తన జుట్టును సవరించుకొని, వాటిని అమరించుకొన్నాడు. 


విశేషం: కుండలాలూ, ఉష్లీషం మొదలైన అర్జునుడి వస్తువులన్నీ దివ్యాలు కనుక, అవి అవసరం అయినప్పుడు తలచుకొనగానే 
ఆతడికి స్వాధీనాలౌతాయి. ఉష్షీషం అంటే శిరోవేష్టనం (తలగుడ్డ) లేదా కిరీటం. ఉష్ణాన్ని పోగొట్టేది ఉష్టీషం. 


క, తలచుట్టు చుట్టి గుండల । ములు వెట్టెను; ద్రిండు గాఢముగ( గట్ట గరం 

బుల వలయంబులు గనుగొని | యెల నవ్వొాలయంగ నెక్కె నేద్దెటి రథమున్‌. 165 
ప్రతిపదార్థం: తలచుట్టు= తలపాగాను; చుట్టెన్‌= చుట్టుకొన్నాడు (అర్జునుడు); కుండలములు= కుండలాలను; పెట్టెను= 
పెట్టుకొన్నాడు; (ద్రిండు= దట్టీని; గాఢముగన్‌= గట్టిగా బిగించి; కట్టెన్‌= కట్టుకొన్నాడు; కరంబుల= చేతులయొక్క; వలయంబులు= 
కటకాలు (గాజులు); కనుంగొని= చూచి; ఎల+నవ్వు+ఒలయంగన్‌= చిరునవ్వుతో; ఏడ్తెణన్‌= అతిశయంతో; రథమున్‌= 
రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్పర్యం: తలపాగా బాగా అమరించి చుట్టుకొని కుండలాల్ని ధరించి, దట్టి బిగించి, చేతులకు ఇంకా అలాగే 
వున్న గాజుల్ని చూచుకొని అర్జునుడు చిరునవ్వుతో, రథాన్ని ఎక్కాడు. 


విశేషం: అర్జునుడికి 'ఎలనవ్వు' (చిరునవ్వు) కలిగింది. దానికి కారణం ఆతడి చేతులకున్న శంఖవలయాలు. అంటే శంఖాల 
వలె ఉన్న గాజులు. వాటిని స్త్రీలు వేసికొంటారు. బృహన్నలకు తగినట్టు ఆతడు అప్పటికి వాటిని వేసికొన్నాడు. కాని, ఇంకా 
ఉన్నాయే - అని తన చేతులను తాను చూచికొని అర్జునుడు నవ్వుకొన్నాడు. 


వ. అట్టి యెడ వరదాన మహానుభావంబునం జేసి. 166 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; వర= వరాన్ని; దాన= ఇవ్వటం వలన కలిగిన; మహా+అనుభావంబునన్‌+చేసి= 
గొప్ప మహిమతో. 


తాత్సర్యం: ఇంద్రుడు వరాన్ని ఇవ్వటం వలన కలిగిన ప్రభావంతో ఆ సమయంలో. 


క పెట్టక కట్టక మౌళిం । బుట్టిన క్రియ దీధితులు నభోభాగంబున్‌ 
ముట్టి వెలుంగంగ నింద్రుని । పట్టి కిరీటంబు పొలిచె. బ్రస్పురితంబై. 167 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 533 


ప్రతిపదార్థం: పెట్టక= తనకు తానై పెట్టుకొనకుండా; కట్టక= తానై తలపై కట్టుకొనకుండా; మౌళిన్‌= శిరస్సుపైన; పుట్టిన 
క్రియన్‌= మొలిచిన రీతిగా; దీధితులు= వెలుగులు; నభస్‌(ఏ+భాగంబున్‌= ఆకాశాన్ని; ముట్టి= తాకి (ఆకాశం అంతా నిండి); 
వెలుంగంగన్‌= (ప్రకాశించగా; ఇంద్రుని= దేవేంద్రుడి యొక్క; పట్టి= కుమారుడైన అర్జునుడియొక్క; కిరీటంబు= కిరీటం; 
ప్రస్సురితంబు+ఐ= మిక్కిలి కాంతితో నిండి; పొలిచెన్‌= ప్రకాశించింది. 


తాత్సర్యం: తానై తలమీద పెట్టక, తనకు తానుగా తలకు కట్టక, తలమీదే మొలిచినట్టు తన కాంతులను ఆకాశం 
అంతా విరజిమ్ముతూ అర్జునుడి కిరీటం ప్రస్ఫుటంగా (ప్రకాశించింది. 


విశేషం: అర్జునుడి కిరీట కాంతులకే కొందరు సైనికులు మూర్చపోతారు. అది అంత (ప్రభావంతో కూడింది. అట్లాగే, 
అల్లైత్రాటి ధ్వనితో కొందరూ, దేవదత్త శంఖధ్యానంతో కొందరూ, కపిధ్వజం సింహనాదానికి కొందరూ, ఇట్లా చాలా సైన్యం 
మూర్చపోతుంది. ఇది అంతా అర్జునుడు యుద్దం చేయకముందే జరుగుతుంది. అర్జునుడి యుద్ద పరికరాలు అన్నీ 
వరప్రసాదాలు. 


వ. ఇవ్విధంబున సన్నద్దుండై యతిరథశ్రేష్టుండు రథం బెక్కియం దాయుధంబులు పదిలంబుగా నిడి, తనుత్రాణ 
తలత్రాణంబులు తాల్చి, కవదొనలం బూని, గాందీవంబు. బుచ్చికొని యెక్కువెట్టి, ముష్టి నలవరించి గుణధ్వని 
సేసిన. 168 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= పైన చెప్పినట్టు; సన్నద్దుండు+ఐ= సంసిద్దం అయినవాడై; అతిరథ= అతిరథులలో; 
శ్రేష్ణుండు= (్రేషమైనవాడు అయిన అర్జునుడు; రథంబు+ఎక్కి; అందు=ఆ రథంలో; ఆయుధంబులు=ఆయా ఆయుధాలను; 
పదిలంబుగాన్‌+ఇడి= జా(గత్తగా ఉంచి; తనుత్రాణ= కవచాన్ని (తనువును-అంటే- శరీరాన్ని కాపాడేదాన్ని); తల= కరతలాన్ని 
(అరచేతిని); త్రాణంబులు= రక్షించేది (అరచేతి కవచం); తాల్చి= ధరించి; కవ= రెండైన; దొనలన్‌= అమ్ములపొదుల 
(జంటను); పూని= తాల్చి; గాండీవంబున్‌+పుచ్చికొని= గాండీవాన్ని తీసికొని; ఎక్కు+పెట్టి= అల్వెత్రాడు బిగించి; 
ముష్టిన్‌+అలవరించి= పిడికిటితో గట్టిగా పట్టి; గుణధ్వని= అల్లైత్రాటి ధ్వని (ధనుష్టంకారం); చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: అర్జునుడు పైవిధంగా యుద్దానికి సంసిద్దమై, రథాన్ని అధిరోహించి, ఆయుధాలను భద్రంగా రథంలో 
పెట్టుకొని, కవచాలనూ, అమ్ములపొదులనూ ధరించి గాండీవాన్ని ఎక్కుపెట్టి, అల్లైత్రాటిని మోగించగా. 


తే. పక్షి మృగజాతు లెల్లను బ్రమసి యిట్టు । నట్టు గలగొనం జెదరె; వృక్షా యదరె(; 
గురుబలంబును బెదరె; నంబరము దిశలు । బూరటిల్లంగ( దొడ(గం దదారవమున. 169 


ప్రతిపదార్థం: తద్‌+ఆరవమునన్‌= ఆ అల్లైత్రాటి ధ్వని వలన; పక్షి= పక్షులయొక్క; మృగ= మృగాలయొక్క; జాతులు+ఎల్లను= 
జాతులు అన్నీ; (నానారకాల పక్షులూ, మృగాలూ); బ్రమసి= (భ్రమించి (దిక్కు తెలియక); ఇట్టున్‌+అట్టున్‌= ఇటు అటూ; 
కలగొనన్‌= కలతచెందేటట్టు; చెదరెన్‌= చెదిరిపోయాయి; వృక్ష+ఆళి= చెట్ల గుంపు; అదరెన్‌= అదిరింది (ఊగింది); 
కురుబలంబును= కౌరవసేన కూడా; బెదరెన్‌= బెదిరిపోయింది; అంబరము= ఆకాశం; దిశలు= దిక్కులూ; బూరటిల్లంగన్‌+తొడ( 
గెన్‌= (ఆ శబ్దంతో) నిండి మారుమోగసాగాయి. 


తాత్సర్యం: అర్జునుడు చేసిన ఆ ధనుష్టంకారం వలన అన్నిరకాల పక్షులూ, మృగాలూ కలత చెంది చెల్లాచెదరయ్యాయి. 
చెట్టు అన్నీ కుదుళ్ళతో ఊగిపోయాయి. కౌరవసేన కూడ బెదిరిపోయింది. అల్లెత్రాటి ధ్వనితో ఆకాశం, దిక్కులూ 
నిండి మారుమోగిపోయాయి. 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తదనంతరంబ యగ్నిదేవుం దలంచిన, నతండును దన వరంబున మున్న కలిగి విశ్వకర్మ నిర్మితంబును, 
మాయామయంబును, వానరాకారంబును నగు మహోగ్ర కేతనంబును, తదాశ్రితంబులైన వికృతాభీల 
నానావిధ భూతంబుల( బుత్తెంచిన, నుదాత్త చిత్తుండయి యుత్తరు సింహపతాక శమీవృక్షంబునం బెట్టించి, 
నిజ ధ్వజంబు రథంబునం గట్టించి, దివ్యంబు గావున దేవదత్తంబు చిత్తజ్ఞత్వంబున సన్నిధి సేసిన 
సవినయంబుగాం గైకొనియె; నక్కుమారుండును నాయితంబై నొగలెక్కి పగ్గంబు లమర్దికొని యగ్గలిక తోడం 
దురంగంబుల యంగంబులు తొడయుచు వాని జవసత్త్వంబులు వేటు వేటి వర్ణించిన. 170 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; అగ్నిదేవున్‌+తలంచినన్‌; అతండును= అగ్నిదేవుడు కూడా; తన 
వరంబునన్‌= తన వరంచేత; మున్ను+అ= అంతకు మునుపే; కలిగి= సిద్దంగా ఉండి; విశ్వకర్మ= విశ్వకర్మ అనే దేవశిల్పి 
చేత; నిర్మితంబును= నిర్మించబడిందీ; మాయామయంబును= మాయతో కూడిందీ; వానర+ఆకారంబును= కోతివంటి 
రూపం కలిగిందీ; అగు= ఐన; మహో= గొప్పదైన; ఉ(గ= భయంకరమైన; కేతనంబును= ధ్వజం ఉన్నట్టిదీ; 
తద్‌+ఆశ్రితంబులు+ఐన= దాని నాశ్రయించిన; వికృత= వికారంబులయిన; ఆభీల= భయంకరాలైన; నానావిధ= అనేక 
రకాలైన; భూతంబులన్‌= భూతాలను; పుత్తెంచినన్‌= పంపగా; ఉదాత్త చిత్తుండు+అయి= ఉప్పొంగిన మనస్సు కలవాడై; 
ఉత్తరు= ఉత్తరకుమారునియొక్క; సింహపతాకన్‌= సింహం గుర్తుగల జెండాను; శమీ వృక్షంబునన్‌+పెట్టించి= జమ్మిచెట్టుమీద 
పెట్టించి; నిజ= తనయొక్క; ధ్వజంబున్‌= కేతనాన్ని (కపిధ్వజాన్ని); రథంబునన్‌= రథానికి; కట్టించి; దివ్యంబు+కావునన్‌= 
దేవతామహిమ కలది కాబట్టి; దేవదత్తంబు= దేవదత్తమనే శంఖం; చిత్తజ్ఞత్వంబునన్‌= మనసులో ఉన్నదాన్ని తెలిసికొన్నట్టు 
(సంకల్పమా(త్రం చేతనే); సన్నిధి+చేసినన్‌= ఎదుటికి రాగా; సవినయంబుగాన్‌= వినయంతో కూడి; కైకొనియెన్‌= తీసికొన్నాడు; 
ఆ+కుమారుండును= ఆ ఉత్తరకుమారుడు కూడా; ఆయితంబు+ఐ= సిద్దమై; నొగలు+ఎక్కి; పగ్గంబులు+అమర్చికొని; 
అగ్గలిక తోడన్‌= ఆధిక్యంతో; తురంగంబుల= గుర్రాలయొక్క; అంగంబులు= అవయవాలు; తొడయుచున్‌= నిమురుతూ; 
వాని= ఆ గుర్రాలయొక్క; జవసత్యంబులు= వేగాన్నీ, బలాన్నీ; వేజువేజ= వేరువేరుగా; వర్లించినన్‌= వివరించగా. 


తాత్సర్యం: ఆ తరువాత అర్జునుడు అగ్నిని మనసులో ధ్యానించాడు. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడికి మునుపే 
వరంగా ఇచ్చినట్టిదీ, దేవశిల్సి అయిన విశ్వకర్మ నిర్మించిందీ, మాయతో కూడిందీ, కోతి ఆకారంగా ఉండేదీ 
అయిన ధ్వజాన్ని పంపించాడు. దాన్ని ఆధారం చేసికొని ఉన్న భయంకరాలైన ఎన్నో భూతాలను కూడా పంపించాడు. 
అర్జునుడు ఉత్తరుడి సింహపతాకాన్ని జమ్మిచెట్టు మీద పెట్టించాడు. తన కపికేతనాన్ని రథానికి కట్టించాడు. 
అర్జునుడి మనస్సంకల్పాన్ని గ్రహించి, దేవదత్తం ఎదుటికి వచ్చింది. అర్జునుడు వినయంతో ఆ దివ్యమైన శంఖాన్ని 
గ్రహించాడు. అప్పుడు ఉత్తరకుమారుడు తయారై నొగలెక్కి పగ్గాలను చేత పట్టుకొని గుర్రాలను నిమురుతూ వాటి 
వేగాన్నీ, బలాన్నీ వేరువేరుగా వివరించాడు. 


అర్జును డుత్తరసారథికంబైన రథంబెక్కి దేవదత్తంబు పూరించుట (సం. 4-41-1) 


చ.  'తడవగుదెంచె; జమ్మికి బ్రదక్షిణవృత్తిగం దేరు వోవని; 
మ్మెడ గలుగంగ బోయె బసు; లిప్పుడ కూడుది మన్న నాత(డున్‌ 
నడప దొడంగుడున్‌ మనమునన్‌ రణకౌతుక ముల్లసిల్లగాC 
బిడుగుల పిండు బిట్టులియు పెల్లునం బార్జుండు శంఖ మొత్తినన్‌. 171 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 535 


ప్రతిపదార్థం: తడవు+అగుదెంచెన్‌= (ఇప్పటికే) ఆలస్యం అయింది; జమ్మికిన్‌= జమ్మిచెట్టుకు; (ప్రదక్షిణ వృత్తిగన్‌= కుడివైపుచుట్టూ 
తిరిగే విధంగా (ప్రదక్షిణం చేసిన రీతిగా); తేరు= రథాన్ని; పోవనిమ్ము= పోనిమ్ము; పసులు= పశువులు (ఆవులు); ఎడ+ 
కలుగంగన్‌= దూరంగా; పోయెన్‌= వెళ్ళిపోయాయి; ఇప్పుడు+అ= వెంటనే; కూడుదము= (పసువులను) కలిసికొనాలి; అన్నన్‌= 
అనగానే; ఆతండున్‌= ఆ ఉత్తరకుమారుడు కూడా; నడపన్‌+తొడంగుడున్‌= నడపటానికి మొదలు పెట్టగానే; పార్టుడు= 
అర్జునుడు; మనమునన్‌= మనస్సునందు; రణ= యుద్ద సంబంధం అయిన; కౌతుకము= ఉత్సాహం; ఉల్లసిల్ల(గాన్‌= 
ఎక్కువగా కలుగగా; పిడుగుల= పిడుగుల యొక్క; పిండు= సమూహం; బిట్టు+ఉలియు పెల్లునన్‌= ఎక్కువైన ధ్వనియొక్క 
ఆధిక్యంతో; శంఖము= దేవదత్తం అనే తన శంఖాన్ని; ఒత్తినన్‌= ఊదగా (పూరించగా). 


తాత్పర్యం: అర్జునుడు ఉత్తరుడితో ఇప్పటికే ఆలస్యం అయింది. రథాన్ని జమ్మిచెట్టుకు ప్రదక్షిణంగా నడుపుము. 
పసులు దూరం వెళ్లాయి. మనం వెంటనే వాటిని చేరుకొనాలి' అని అనగానే ఆతడు రథాన్ని నడపటం మొదలుపెట్టాడు. 
ఆ సమయంలో అర్జునుడు రణ సంబంధం అయిన మహోత్సాహంతో పిడుగుల గుంపు తీవ్రంగా ధ్వనించినట్టు, 
గొప్పగా దేవదత్తాన్ని పూరించాడు. 


విశేషం: అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తే, సమస్త ప్రకృతిలో వచ్చిన మార్పును మహాకవి తరువాతి పద్యంలో అభివర్షిస్తున్నాడు. 


— 


మ. కలాం దోయధి సప్తకంబు; గిరివర్గం బెల్ల నూటాడె, సం 
చలతం బొందె వసుంధరావలయ; మాశాచక్ర మల్లాడ(; గొం 
దల మందెం ద్రిదశేంద్రు పట్టణము; పాతాళంబు ఘూరిల్లె; నా 
కులమయ్యెన్‌ గ్రహతారకాకులము; సంక్షోభించె నవ్వేధయున్‌. 172 


ప్రతిపదార్థం: తోయధి సప్తకంబు= ఏడు సముద్రాలూ; కలగాౌన్‌= కలత చెందాయి (కల్లోలం చెందాయి); గిరివర్గంబు+ఎల్లన్‌= 
కులపర్వతాల సమూహం అంతా; ఊటాడెన్‌= ఊగిసలాడింది; వసుంధరావలయము= భూమండలం; సంచలతన్‌+పొందెన్‌= 
కదలాడింది (సంచలించింది); ఆశాచ[క్రము= దిక్కులు అనే చక్రం; అలాడెన్‌= అలలాడిపోయింది; (తిదశ+ఇం(ద్రుపట్టణము= 
(30) M౧౧ అ 
దేవతలకు రాజైన దేవేంద్రుడి పట్టణం అయిన అమరావతి; కొందలము+అందెన్‌= కలత చెందింది (దిగులుపడింది); 
పాతాళంబు= భూమికి (క్రిందనున్న లోకం (రసాతలం); ఘూర్లిల్లైన్‌= క్షోభించింది; (గ్రహతారకాకులము= (గ్రహాలయొక్క, 
నక్షత్రాలయొక్క మొత్తం; ఆకులము+అయ్యెన్‌= కలత చెందింది; ఆ+వేధయున్‌= ఆ (బ్రహ్మదేవుడు కూడా; సంక్షోభించెన్‌= 
మిక్కిలి క్షోభించిపోయాడు. 


తాత్సర్యం: అర్జునుడు దేవదత్తాన్ని పూరించగా ఏడు సముద్రాలూ అల్లకల్లోలం అయ్యాయి. ఏడు కులపర్వతాలూ 
ఊగిపోయాయి. భూచ[క్రం అంతా కంపించింది. దిక్కుల సమూహం అల్లల్లాడింది. అమరావతి దిగులుపడింది. 
పాతాళం క్షోభించింది. [గ్రహ నక్షత్రాలు తల్లడిల్లి వాటి వాటి గతులు తప్పాయి. ఆఖరికి ఆ (బ్రహ్మకూడా 
కదిలిపోయాడు. 


నిశేషం: ప్రకృతిని అంతా ముందు చెప్పి, చివరలో దానికి కారకుడైన వేధ పరిస్థితిని కవి వరించడం వలన, అర్జునుడు 
పూరించిన దేవదత్తం ధ్వని సమస్త (బ్రహ్మాండం వ్యాపించింది - అని భావించాలి. అందుకే, భూలోకం, పాతాళం, అమరావతి 
(స్వర్గలోకం) అలకలోలం అయినటు వరించబడింది. 

[a (30) ౧ a} దం 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అపుడు నిశ్లేష్టితంబులై హయము లవనిం । జాంపకట్టుగం బడియె; మత్య్యక్తితీశ 

నందనుండును నొగలపై మ్రందినట్లు । మైగ్గతిలం జాంగి బలితంపు మూర్చం బొందె. 173 
ప్రతిపదార్థం: అపుడు= అర్జునుడు దేవదత్తాన్ని పూరించినప్పుడు; హయములు= గుర్రాలు; నిష్ళష్టితంబులు+ఐ= కదలిక 
లేనివై; (కొయ్యబారినవై); అవనిన్‌= నేలమీద; చాయపకట్టుగన్‌+పడియెన్‌= చాపచుట్టవలె పడ్డాయి; మత్య్యక్షితి+-ఈశ= మత్స్యదేశం 
రాజైన విరాటుడి యొక్క; నందనుండును= కుమారుడైన ఉత్తరుడు కూడా; నొగలపైన్‌= సారథి కూర్చుండే చోటులో 
(రథానికి ముందుప్రక్క); వ్రందినట్టు= చనిపోయినట్టు; (మొగ్గతిలన్‌+చాంగి= బోరగిలబడి సాగినట్టు; బలితము+మూర్భన్‌= 
గాఢమైన మూర్చను; పొందెన్‌= పొందాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో రథానికి కట్టిన గుర్రాలు చాపకట్టుగా కుప్పకూలాయి. ఉత్తరుడు రథం నొగలపైన 
ముందుకు బోర్జాపడి తెలివిదప్పి పడిపోయాడు. 


చ. కనుగొని ఫల్లునుండు తురగంబుల వాగెలు వట్టి యెత్తి త 
త్తనువులు నూల్మొనన్‌ నివిరి, తత్పరతం దగ మత్స్యభూమిభ్య 
త్తనయుని నూందిపట్టి, వికృతంబగు రూపము చక్కంేసి, నె 
మ్మన మొకభంగిం దేర్ది, గరిమంబుగ గౌంగిటం జేర్చి, యిట్లనున్‌. 174 


ప్రతిపదార్థం: ఫల్లునుండు= అర్జునుడు; కనుగొని= చూచి (అప్పటి స్థితిని); తురగంబుల= గుర్రాలయొక్క; వాగెలు= 
పగ్గాలు (కళ్ళెపు త్రాళ్ళు); పట్టి+ఎత్తి= పట్టుకొని గుర్రాలను పైకెత్తి; తద్‌= ఆ బెదరిన గుర్రాలయొక్క; తనువులు= దేహాలను; 
నూల్కొనన్‌= సర్దుబాటు అయ్యేటట్టు; నివిరి= చేతితో మెల్లగా నిమిరి; తత్పరతన్‌= ఆసక్తితో; తగన్‌= తగురీతిగా; 
మత్స్యభూమి భృత్‌= మత్య్యదేశాన్ని భరించినవాడైన విరాటుడియొక్క; తనయునిన్‌= ఉత్తరుడిని; ఊంది పట్టి= పడిపోకుండా 
పట్టుకొని; వికృతంబు+అగు= వికారాన్ని పొందిన; రూపము= ఆకారాన్ని; చక్కన్‌+చేసి= సరిచేసి; నెమ్మనము= (ఉత్తరుడియొక్క) 
మనస్సును; ఒక భంగిన్‌= ఒక రకంగా; తేర్చి= ఓదార్భి; గరిమంబుగన్‌= గొప్పగా (ప్రగాఢంగా); కౌంగిటన్‌+చేర్చి= కౌగిలించుకొని; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ పరిస్థితిని గమనించిన అర్జునుడు, గుర్రాల కళ్ళెపు త్రాళ్ళను పట్టి పైకెత్తి, వాటికి కొంత కదలికను 
కలిగించి, ఒళ్ళు నిమిరి, ఉత్తరుడిని కూడా పైకెత్తి ఆతడి భయవికారరూపాన్ని పోగొట్టి, మనస్సులో ఉన్న కలతను, 
భయాన్ని తీర్చి, చేతికొలది కౌగిలించుకుంటూ, ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడు గుర్రాలకూ, ఉత్తరుడికీ చైతన్యాన్ని కలిగించి, భయాన్ని పోగొట్టాడు. ఉత్తరుడికి ఇంకా ధైర్యం చెప్పటానికి 
ఇట్టా అన్నాడు. 


తే. “శంఖ భేరీ రవంబులు, సామజముల । బృంహితంబులు వింతలే పృథుల సైన్య 
పరిచయోదాత్తులగు నరపాల సుతుల? । కెలమి( బొందుము దీనికి నింత యేల?” 175 


ప్రతిపదార్థం: పృథుల= పెద్దవైన; సైన్య= సేనలయొక్క; పరిచయ= పరిచయంతో; ఉదాత్తులు= గొప్పవారు; అగు= అయిన; 
నరపాలసుతులకున్‌= రాకుమారులకు; శంఖ= శంఖాలయొక్క; భేరీ= నగారాలయొక్క; రవంబులు= పెద్ద పెద్ద ధ్వనులు; 
సామజముల= ఏనుగులయొక్క; బృంహితంబులు= ఘీంకారధ్యనులు; వింతలే?= కొత్తవా? (కావు); దీనికిన్‌+ఇంత+ఏల?= 
ఈ కొంచెమునకే ఇంత చేయాలా?; ఎలమిన్‌= సంతోషాన్ని; పొందుము= పొందుము. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 537 


తాత్పర్యం: 'ఎంతో పెద్ద పెద్ద సేనలను చూచి, వాటితో బాగా పరిచయం ఉన్న రాజకుమారులకు ఇటువంటి 
శంఖనాదాలూ, భేరుల భాంకారాలూ, ఏనుగుల ఘీంకారాలూ కొత్తవా? ఏమి? ఇది చాలా సామాన్య విషయం. దీని 
కింతగా భయపడాలా? మనస్సును చిక్కబట్టుకొని సంతోషంతో ఉండుము.” 


విశేషం: ఉత్తరుడు రాకుమారుడే. ఆతడూ ఇదివరలో శంఖధ్యానాలనూ, గజఘీంకృతులనూ, భేరీ భాంకారాలనూ వినని 
వాడేమీ కాదు. అవి అన్నీ సాధారణమైనవి. ఆతడు ఇప్పుడు విన్న అర్జునుడి శంఖధ్వని సమస్త (ప్రకృతినే మూర్చపడేటట్టు 
చేసింది. అందుకే తాను భరించలేనని ఆతడు తరువాతి పద్యంలో అంటున్నాడు. 


చ. అనవుడు మత్స్వరాజసుతు. డాతని కిట్లను. “దొల్లి శంఖ ని 
స్వనములు విందు, భేరుల రవంబులు విందు(, గరీంద్ర బృంహిత 
ధ్వనులును విందు, నద్దుత విధంబుగ ని ట్లవి యెల్ల జిత్తమో 
హన మొనరింపం జాలునె! మహానినదం బిది యోర్వవచ్చునే? 176 


ప్రతిపదార్థం: అనవుడున్‌= పైవిధంగా అర్జునుడు అనగానే; మత్స్యరాజ సుతుండు= ఉత్తరుడు; ఆతనికిన్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; తొల్లి= ఇంతకుముందు; శంఖ= శంఖాలయొక్క; నిస్వనములు= ధ్వనులు; విందున్‌= విని 
ఉన్నాను; భేరుల= నగారాలయొక్క; రవంబులు= (మోతలు; విందున్‌= విని ఉన్నాను; కరి+ఇం(ద్ర= (శ్రేష్టమైన ఏనుగులయొక్క; 
బృంహిత= ఘీంకారాల; ధ్వనులును= శబ్దాలను; విందున్‌= విన్నాను; అవి+ఎల్లన్‌= అవి అన్నీ; ఇట్టు= ఇప్పటి శంఖ ధ్వనివలె; 
అద్భుత విధంబుగన్‌= అబ్బురాన్ని గలిగించేటట్టుగా; చిత్త= మనస్సును; మోహనము= మూర్చపోయేటట్టు; ఒనరింపన్‌+చాలునె!= 
చేయ కలిగినాయా!; ఇది= ఇప్పటి నీ శంఖారవం; మహా= చాలా గొప్పదైన; నినదంబు= ధ్వని; ఓర్వన్‌+వచ్చునే= (దీన్ని) 
ఓర్భుకొనవచ్చునా? (సహించటానికి సాధ్యం కాదని భావం). 


తాత్సర్యం: ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు : 'నేను ఇంతకు ముందు శంఖ నాదాలను విన్నాను. భేరీ 
భాంకృతులనూ విన్నాను. గజాల ఘీంకారాలనూ విన్నాను. అయితే ఇదివరకు నేను విన్న ఆ శబ్దాలన్నీ ఇప్పటి ఈ 
శంఖ ధ్వానంవలె ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మనస్సును మూర్చిల్లజేయలేదు. ఇది ఒక మహారవం. సహించటానికి సాధ్యం 
కానిది. 


చ. చెవు లవిసెన్‌, దిశల్‌ దిరిగెం జిత్తము నీరయిపోయె నాకు నీ 
రవమున; నిమ్మహోగ్ర కపిరాజు పతాకయు. జూడ్కి( జీకటుల్‌ 
గవియంగ6 గ్రాలెడున్‌, భవదఖండిత తేజము పర్వి యాత్మకున్‌ 
వివశత( జేయుచున్నయది, విహ్వల భావము మాననేర్లునే?' 177 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఈ రవమునన్‌= ఈ శంఖ ధ్వనివలన; చెవులు+అవిసెన్‌= చెవులు పగిలిపోయాయి (చిల్లులు 
పడ్డాయి); దిశల్‌+తిరిగెన్‌= దిక్కులు తిరిగిపోయాయి (మతి తప్పటం వలన దిక్కులు తారుమారయ్యాయి అని భావం); 
చిత్తము= మనస్సు; నీరయిపోయెన్‌= నీరుగారిపోయింది (దిగజారింది); ఈ మహా+ఉ(గ్ర కపిరాజు పతాకయున్‌= మిక్కిలి 
భయంకరం అయిన వానరాకారంలో ఉన్న ఈ జెండా; చూడ్కిన్‌= నా చూపులో; చీతటుల్‌+కవియంగన్‌= చీకట్లు (క్రమ్మే 
విధంగా; (క్రాలెడున్‌= వెలుగుతూ ఉన్నది; భవత్‌+అఖండిత= నీదైన యెడతెగని; తేజము= తేజస్సు; (కాంతి); పర్వి= బాగా 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాపించి; ఆత్మకున్‌= నా మనస్సుకు; వివశతన్‌= పరవశత్వాన్ని (మూర్చను); చేయుచున్‌+ఉన్న+అది= కలిగిస్తూ ఉన్నది; 
విహ్వల భావము= నాయొక్క భయంతో కూడిన భావం; మానన్‌+నేర్చునే?= పోతుందా? 


తాత్సర్యం: నీవు పూరించిన ఈ శంఖ నినాదంతో చెవులు తూట్టుపడి అవిసిపోయాయి. దిక్కులు గిరగిర తిరిగి, 
ఏది ఏ దిక్కు - అని తెలియకుండా మతి(భ్రమ కలుగుతూ ఉన్నది. మనస్సు నీరుగారిపోయింది. నీ కపికేతన 
కాంతులు నా చూపులలో చీకట్లను నింపుతూ ఉన్నవి. చూడటానికి వీలుకాని (దుర్నిరీక్ష్యమైన) నీ తేజం నాకు 
పరవశత్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇంక నా భయం ఎట్టా పోతుంది?” (ఒంటినిండా భయం పట్టుకొన్నదని భావం). 


క. అన విని తగు మాటల నా । తని కొందలపాటు పాండుతనయుండు క్రమం 
బున డిందుపటిచి యరదము । సనంగా నెటి(గించి పట్టె శంఖము మజియున్‌. 178 


ప్రతిపదార్థం: అనన్‌= ఉత్తరుడు పైవిధంగా అనగా; పాండుతనయుండు= అర్జునుడు; విని= విని; తగుమాటలన్‌= అప్పటి 
పరిస్థితికి తగిన మాటలతో; ఆతని= ఉత్తరుడియొక్క; కొందలపాటు= దుఃఖం; (కలత, భయం); (క్రమంబునన్‌= క్రమక్రమంగా; 
డిందు పటిచి= పోగొట్టి; అరదము= రథం; చనంగాన్‌= పోయేటట్టు; ఎటింగించి= తెలియజేసి; మజీయున్‌= తిరిగీ; శంఖము 
పట్టెన్‌= శంఖాన్ని పూరించాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఉత్తరుడి మాటలు విని, తగిన మాటలతో ఆతడిలో నిండిన భయాన్ని క్రమంగా పోగొట్టి, 
రథాన్ని నడపుమని చెప్పి, మరల శంఖాన్ని పూరించాడు. 


విశేషం: భయంతో ఉన్న మనిషికి భయాన్ని పోగొట్టటానికి తగిన మాటలను చెప్పటం, ఓదార్భటం లోక సహజం. పైగా ఆ 
భయాన్ని ఒకేసారిగాక, (క్రమంగా పోగొట్టటం కూడా సహజమే! అందుకే కవి, ఉత్తరుడి 'కొందలపాటును”, “క్రమంబున 
డిందుపటిచి” అని అన్నాడు. మొదటిసారి శంఖాన్ని పూరించినపుడు అర్జునుడు ఉత్తరుడికి చెప్పలేదు. కాని, ఉత్తరుడి పరిస్థితిని 
గమనించిన అర్జునుడు చెప్పి మళ్ళీ శంఖాన్ని పూరించాడు. అంటే ఉత్తరుడు దేవదత్తధ్వానానికి అలవాటుపడ్డాడు. ఇక 
ఉత్తరుడికి శంఖధ్యానం వలన భయంలేదు; అది అలవాటైంది. అందుకే కవి “పట్టై శంఖము మజియున్‌ో అని అన్నది. 


వ. ఇత్తెబింగున నయ్యుత్తర కుమారు ధీరుంగావించుకొని పాండవవీరుండు రథనేమి నిస్వన జ్యానాద మేదురం 
బగు శంఖారవంబు సెలంగ నడచు సమయంబున నాచార్యుండు దుర్యోధనున కిట్లనియె. 179 


ప్రతిపదార్థం: ఈశ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+ఉత్తరకుమారున్‌= ఆ ఉత్తరకుమారుడిని; ధీరున్‌+కావించుకొని= 
ధీరుడిని చేసికొని; పాండవవీరుండు= శూరుడైన అర్జునుడు; రథ= రథంయొక్క (చక్రాలయొక్క); నేమి= అంచుయొక్క 
(చక్రానికి చుట్టూ ఉండే ఇనుప పట్టా); నిస్వన= శబ్దంతోనూ; జ్యా= అల్లైత్రాటి యొక్క; నాద= ధ్వనితోనూ; మేదురంబు+అగు= 
దట్టమైన (పోషించబడ్డ); శంఖారవంబు= శంఖనాదం; చెలంగన్‌= ధ్వనించగా; నడచు= ముందుకువెళ్ళే; సమయంబునన్‌= 
వేళలో; ఆచార్యుండు= ద్రోణుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: పై విధంగా అర్జునుడు ఉత్తరుడికి ధైర్యాన్ని కలిగించి, అతడిని బాగా తయారు చేసికొని, రథచక్రాల 
ధ్వనినీ, అల్లైత్రాటి ధ్వనినీ, శంఖధ్వనినీ పెంపు చేసికొంటూ ముందుకు పోయే సమయంలో, ద్రోణుడు దుర్యోధనుడితో 
(అనుమానంతో) ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 539 


విశేషం: రథనేమి నిస్వనం, జ్యానాదం - వీటితో దట్టమైన శంఖధ్వనిని విన్న (ద్రోణుడికి ఆతడు అర్జునుడు అనే అనుమానం 
స్పష్టమైంది. అందుకే ఆచార్యుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


సీ, “శ్రవణ పుటంబులు వ్రయ్యంగ( దాశి సం । క్షోభంబు గావించె గుణము మ్రైంత; 
బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత ని । శ్రైతన్య మొనరించె శంఖ రవము; 
గగనభాగం బెల్లం గప్పి క్రాలుచు బెగ | డడరించె నుగ్రంపు6 బడగపటిపు; 
మిటుమిట్లు గొని చూడ్కి పటివోవ వెలి(గి ప । రి భ్రాంతి సేసె. గిరీట కాంతి; 


తే, తెల్ల మిది గాండివంబును దేవదత్త । మును గపిధ్వజమును వాసవుని వరమున. 


గన్న మకుటంబు నగు; వేటి కొన్ని యైన । నుజ్జ్వలాద్దుత భంగులై యున్నె యిట్లు! 180 


ప్రతిపదార్థం: గుణము= అల్లైత్రాటియొక్క; మో(త= ధ్వని; (దీన్నే ధనుష్టంకారం అనీ అంటారు); (శ్రవణ పుటంబులు= 
దొప్పలవంటి చెవులు; వ్రయ్యంగన్‌= బద్దలయ్యేటట్టు; తా(కి= ఆ అల్లెత్రాటి శబ్దం తాకి (సోకి); సంక్షోభంబు+కావించెన్‌= 
కలత పెట్టింది; శంఖరవము= శంఖనాదం; (బ్రహ్మాండ= -ఈ (బ్రహ్మాండం అనే; భాండంబు= కుండను; పగిలించి= పగులగొట్టి; 
భూత= ప్రాణులను; నిశ్చైతన్యము= కదలిక లేనివాటినిగా (ప్రాణరహితంగా); ఒనరించెన్‌= చేసింది; ఉ(గ్రము+పడగ (ఉ(గంపు( 
బడగ)= భయంకరం అయిన ఆ కపిధ్వజంయొక్క; పణుపు= వ్యాప్తి (పరచుకొనటం); గగనభాగంబు+ఎల్లన్‌= ఆకాశం 
అంతటా; కప్పి= చుట్టుకొని (వ్యాపించి); క్రాలుచున్‌= వెలుగుతూ; బెగడు+అడరించెన్‌= ఎక్కువ భయాన్ని కలిగించింది; 
కిరీట= దేవేంద్రుడు ఇచ్చిన మణికిరీటం యొక్క; కాంతి= దివ్యమైన వెలుగు; మిణుమిట్టు+కొని= మిజుమిట్టు గొలిపి; 
చూడ్కి పజివోవన్‌= చూపులు వెనుదిరిగేటట్టు; (చూపులు ముందుకు పోవాలి. కానీ చూపులు తట్టుకోలేనంత వెలుగు 
ముందువైపు ఎదురైంది గనుక, అవి వెనక్కే మళ్ళినాయి); వెలింగి= (ప్రకాశించి; పరి(భ్రాంతి+చేసెన్‌= మిక్కిలి (భ్రమను 
కలిగించింది. (దిక్కు తెలియకుండా చేసింది అని భావం); గాండివంబును= గాండీవమూ; దేవదత్తమును= దేవదత్తమూ; 
కపిధ్వజమును= వానరాకారంలో ఉన్న కేతనమూ; వాసవుని= ఇం|(ద్రుడియొక్క; వరమునన్‌+కన్న= వరంతో పొందిన; 
మకుటంబును+అగు= కిరీటమూ అయి ఉంటాయి; ఇది= ఈ విషయం; తెల్లము= స్పష్టం; వేజ+కొన్ని+ఐనన్‌= పైన చెప్పిన 
గాండీవం మొదలైనవికాక, వేరేవి అయితే; ఇట్టు= ఈ రకంగా; ఉజ్జ్ఞుల+అద్భుతభంగులు+ఐ= ఇంత తేజస్సుతో కూడిన 
ఆశ్చర్యకరాలైన విధానాలతో; ఉన్నె!= ఉంటాయా! 


తాత్సర్యం: “ధనుష్టంకారం, చెవుల గూబలను పగులగిట్టుతూ ఉంది. శంఖనాదం (బ్రహ్మాండాన్ని బదాబదలుగా 
(బద్దలుగొట్టి జీవకోటికి కదలిక లేకుండా చేస్తూఉన్నది. కపికేతనం వ్యాపించి, ఆకాశాన్ని అంతా కాంతులతో నింపి, 
భయాన్ని కలిగిస్తున్నది. అనుమానం లేదు. ఇవి గాండీవమూ, దేవదత్తమూ, కపికేతనమూ, ఇంద్రుడు ప్రసాదించిన 
కిరీటమూ అయి ఉంటాయి. ఇది స్పష్టం. అవికాక, వేరేవి అయితే, ఇట్లాంటి ఆశ్చర్యకరాలైన తేజోరీతులై ఉండవు. 


విశేషం: రెండవసారి అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. అప్పుడే అది కౌరవసైన్యం దాకా ప్రాకటం, (ద్రోణుడు గుర్తు 
పట్టటం జరిగింది. తన ప్రియ శిష్యుడైన అర్జునుడి ఆధిక్యాన్ని సూచించటానికే గురువు దుర్యోధనుడితో తన అభిప్రాయాన్ని 
వ్యక్తం చేశాడు. దీని తర్వాతి పద్యంలో కూడా, “వచ్చేది అర్జునుడు, తగిన వీరులను సిద్దం చేయు" మని గురుడు 
దుర్యోధనుడితో అంటాడు. ఇది గమనించ తగ్గది. 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అచ్చెరువైన విక్రమము నగ్గలికన్‌ సమరంబు గోరి యీ 
వచ్చుచునున్నవా(డు బలవద్రిపుభీషణబాహు. డైన వి 
వ్వచ్చుండ; యింక మిన్నక వివాదము సేసినం బోవ; దియ్యెడం 
బొచ్చెము లేని బల్మగల( బోరి కమర్పుము దర్వమేర్వడన్‌.' 181 


ప్రతిపదార్థం: అచ్చెరువు+ఐన= ఆశ్చర్యాన్ని కలిగించే; విక్రమము+అగ్గలికన్‌= ప్రతాపాతిశయంతో (అత్యధికమైన పరాక్రమంతో); 
సమరంబు+కోరి= యుద్దాన్ని కోరుకొని; ఈవచ్చుచున్‌+ఉన్నవాండు= ఈ వస్తున్నవాడు; బలవత్‌= బలవంతులైన; రిపు= 
శత్రువులకు; భీషణ= భయంకరం అయిన; బాహుండు+ఐన= బాహువులు కలవాడైన (భుజ పరాక్రమం గలవాడైన); 
వివ్వచ్చు(డు+అ= అర్జునుడే! (అనుమానం లేదన్నమాట); ఇంకన్‌= అర్జునుడు వస్తూ ఉన్నాగానీ; మిన్నక= ఊరకనే (వ్యర్థంగా); 
వివాదము+చేసినన్‌= వాదులాడుకొంటూ ఉంటే; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; పోవదు= కుదరదు (పని తీరిపోదు); 
దర్పము+ఏర్పడన్‌= (పౌరుషం) గర్వం బయటపడేట్టుగా; పొచ్చెములేని= తక్కువగాని (మనస్సులలో మచ్చలేని); బల్‌+మగలన్‌= 
మేటి వీరులను; పోరికిన్‌= యుద్దానికి; అమర్పుము= (ఆలోచించి) అమరించు (ఏర్పాటు చేయుము). (అమరించటం అంటే, 
బాగా ఏరి, కోరి, తగినవాళ్ళను తయారుచేయటం అని భావం). 


తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే అత్యధికమైన బాహుబల పరాక్రమంతో యుద్ధాన్ని కోరుకొంటూ ఆ వచ్చేది 
అర్జునుడే కాని, వేరేవాడు కాడు. ఆతడి పరాక్రమం శత్రువులకు చాలా భయంకరం అయింది. ఈ సమయంలో 
ఊరకనే వాదులాడుకొంటూ ఉంటే కుదురదు. అర్జునుడిని ఎదిరించటానికి మంచి బలవంతులైన వీరులను 
ఏర్పాటు చేయవలసింది”. 


వ. అని కృపాశ్వత్థామాది యోధముఖ్యుల నవలోకించి. 182 


ప్రతిపదార్థం: అని= పైవిధంగా [ద్రోణుడు దుర్యోధనుడితో చెప్పి; కృప= కృపాచార్యుడూ; అశ్యృత్తామ= తన కుమారుడైన 
అశ్వత్థామా; ఆది= మొదలైన; యోధ= వీరులలో; ముఖ్యులన్‌= (ప్రధానులైనవాళ్ళను; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు పైవిధంగా దుర్యోధనుడితో చెప్పి, కృపాచార్యుడూ, అశ్వత్థామా, మొదలైన మహావీరులను 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “మనమొనల దుర్చ్శిమిత్తము । లనేకములు పుట్ట దొడంగి; నట్లగుట జయం 
బనుమానం; బొక కార్యము । వినుడా! మీకెల్లం జూడ వెరవగు నేనిన్‌. 183 


ప్రతిపదార్థం: మన= మనయొక్క; మొనలన్‌= సేనలలో; దుర్నిమిత్తములు= దుశ్శకునాలు (అపశకునాలు); అనేకములు= 
ఎన్నో; పుట్టన్‌+తొడగాన్‌= పుట్టుతూ ఉన్నాయి (కనిపిస్తున్నాయి); అట్టు+అగుటన్‌= ఆ రకంగా జరగటం వలన, (అపశకునాలు 
పుట్టటం వలన); జయంబు= విజయం; అనుమానంబు= సందేహమే! (అపశకునాలు పుట్టటం వలన జయం కలగటం 
అనుమానం అని భావం); మీకున్‌+ఎల్లన్‌= మీ అందరికీ; చూడన్‌= చూడటానికి; వెరవు+అగునేనిన్‌= తగిందిగా ఉంటే 
(బాగుంటే); ఒక కార్యము= ఒక ఆలోచన లేక ఒక పని (ఉపాయం); వినుండా= అందరూ వినండి! 


తాత్సర్యం: మన వైపున ఉన్న సైన్యంలో రకరకాల అపశకునాలు తోస్తూఉన్నాయి. కనుక మనకు విజయం కలగడం 
అనుమానమే. కానీ, మీకందరికీ సమ్మతమయితే మనం చేయవలసిన పనిని ఒకదాన్ని చెప్పుతాను, వినండి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 541 


విశేషం: సైన్యంలో అపశకునాలు తోచడం అరిష్ట సూచకం. దానివలన జయం కలుగదు. దీన్నే ద్రోణుడు, 'జయం 
బనుమానంబు' అని అన్నాడు. కనుక కురుసేనకు ఇది కష్ట పరిస్థితి. ఈ పరిస్థితిలో రాజునూ, సేననూ, మందలనూ 
కాపాడుకొనాలి. ఎలా? అందుకే ద్రోణుడు, గురువుగా, అనుభవజ్ఞుడుగా, తనకు తోచిన ఆలోచనను నలుగురికీ చెప్పాలి. 
అది ఆయన బాధ్యత. అందుకే ద్రోణుడు తన ఉపాయాన్ని ముందు పద్యంలో చెప్పబోతాడు. దానికి ముందుగా, ఈ 
పద్యంలో ఉన్న పరిస్థితిని వివరించి, తన ఆలోచన “అందరికీ సరిపోతేనే వినండి” అని గురుడు అన్నాడు. 


ఉ. ముందర రాజు( బుచ్చి, బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌ 
దందడి పెట్టకుండ( బిటు(దన్‌ నడిపింపంగం బంచి, గట్టిమై 
నందటు నింతకున్‌ వెనుకయై మొనలేర్షి చనంగ, నెప్లు సం 
క్రందనసూతి డగ్గజియెం గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌.” 184 


ప్రతిపదార్థం: ముందరన్‌= ముందు దిక్కులో; రాజున్‌= రాజైన దుర్యోధనుడిని; పుచ్చి= పంపి; బలముల్‌= సైన్యాలు; 
కలయన్‌+పడి= కూడా వెళ్ళి (కలిసి వెళ్ళి); గో= ఆవులయొక్క; (వ్రజంబులన్‌= సమూహాలను (మందలను); దందడి+పెట్టకుండన్‌= 
తొందర పెట్టకుండా (ఒత్తిడి చేయకుండా); పిటు(దన్‌= వెనుకభాగంలో; నడిపింపంగన్‌= నడిపించటానికి; పంచి= నియమించి; 
అందటున్‌= వీరులందరూ; గట్టిమైన్‌= దిట్టతనంతో (పటిష్టంగా); ఇంతకున్‌= ముందు చెప్పినవాటికి (రాజుకూ, ఆవులకూ, 
సేనకూ); వెనుక+ఐ= వెనుకభాగంలో ఉండి; మొనలు+ఏర్చి= సేనలను తీర్చికొని; చనంగన్‌= పోతే; ఎప్టు= ఏ సమయంలో; 
సం(క్రందన సూతి= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు; డగ్గణియెన్‌= దాపునకు వచ్చాడో (ఆ సమయంలోనే); అప్పుడు; 
కయ్యము+ చేయుటకున్‌= యుద్దం చేయటానికి; ఇమ్ము+అగున్‌= వీలు చిక్కుతుంది. 


తాత్సర్యం: మొట్టమొదట రాజైన దుర్యోధనుడిని పంపించి, తరువాత సైన్యాలు ఆతడి వెంట కలిసిపోయి, 
మందలను ఆర్భాటంతో భయపెట్టక, చెదరిపోనీక, వెనుక నడిపించే విధంగా నియమించి, ఆ తరువాత, మనం 
అంతా సైన్యాలను తీర్చుకొని పోతూఉంటే, అప్పుడు అర్జునుడు మనమీదికి వస్తే, వెనక్కు మళ్ళుకొని ఆతడితో 
యుద్దం చేయవచ్చును. 


విశేషం: (ద్రోణాచార్యుడు సూచించిన ఈ ఏర్పాటులో ఎంతో నైపుణ్యం కనిపిస్తుంది. దీనివలన ఆచార్యుడి వ్యూహరచనా 
కౌశలం తేటతెల్లమవుతుంది. ముందుగా రాజును పంపాలి - అని గురుడి ఉపాయం. దీనివలన రాజుకు ప్రమాదం ఉండదు. 
ఆతడిని వెన్నంటి సేనలుంటాయి. అవి రాజుకు రక్షణ. తరువాత గోగణం ఉంటుంది. రాజూ, సేనా, మందా - ఇట్లా 
సాగుతుంది. ముందు సేనపోతూజఉంటే, ఆవులను వెనుక గోపాలకులు తోలుకొని వస్తారు. చివరగా, అపారసైన్యంతో 
భీష్మద్రోణాది మహావీరులంతా మందకు వెనుక కాపుగా వెళ్ళుతుంటారు. ఒకవేళ అప్పుడు అర్జునుడు వస్తే భీష్మ |ద్రోణాదులు 
తదితరులు వెనక్కు మళ్ళి యుద్ధం చేస్తారు. దానివలన ఎంతో ఆలస్యం అవుతుంది. ముందు పోయే మందా, సేనా, రాజూ 
పోతూనే ఉంటారు. అంటే ఒకపక్క యుద్ధం జరుగుతూ ఉన్నా, మందపాటికి మంద, హస్తినాపురం వైపు పోతూనే ఉంటుంది. 
దీనివలన ఎటుతిరిగీ, రాజూ, ఆవులమందా సులువుగా, నిరపాయంగా పట్టణం చేరుతుంది - అని ఆచార్యుడి ఉపాయం. 
కానీ, ఈ ఏర్పాటును అర్జునుడు మొదట్లోనే గ్రహించి, గురుడి ఉపాయాన్ని భగ్నం చేశాడు. కనుకనే మంద పట్టుబడుతుంది. 


వ. అనిన విని సుయోధనుండు భీష్మ కృప కర్ణ వికర్ణుల దెసం గనుంగొని 'మున్నునుం జెప్పితిన కాదె! జూదంబునం 
బరాజయం బొంది, పాండునందనులు పండ్రెండు వత్సరంబులు వనంబున వసియింపను, బదుమూండగు 
నేయ జనపదంబున మన మెటుంగకుండ( జరియింపనుం బూని కాదె భూమి వెలువడిరి; యా పదుమూ( 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


డవ యే(టి కొంత గలుగం బార్జుండు దన్నెజింగించి కొనియె నేని నెప్పటియట్ల వనవాసంబునకుం 
జనవలయు; నిది మనము మోహంబునం గానమి నొందె; వారు లోభంబున వచ్చుట నొండె నగుం గావున 
నెక్కున దక్కునలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్గులు; రిత్త యుత్తరుండ కాక గాండీవియు నగుట 
మన కార్యంబు సవలంబు; సుశర్మ నక్కడ గోవులం బట్టం బనిచి యిక్కడ మనమును బట్టుట 
మత్స్యనగరంబునం గౌంతేయులున్నవారని శంకించి వారలు కూయి వచ్చినం గనుటకుం గాదె? యిట్లు 
నిశ్చయించి చేసిన పనికి నిపుడు విచారం బేల? యని పలికి వెండియు నిట్లనియె. 185 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ద్రోణుడు చెప్పగా విని; సుయోధనుండు= దుర్యోధనుడు; భీష్మ, కృప, కర్ణ, వికర్ణులదెసన్‌+కనుంగొని= 
భీష్మ కృప కర్ల వికర్ణుల వైపు చూచి; మున్నునున్‌= ఇంతకు ముందు కూడా; చెప్పితిని+అ కాదె!= చెప్పాను కదా!; పాండు 
నందనులు= పాండవులు; జూదంబునన్‌= జూదంలో; పరాజయంబు+ఒంది= ఓడిపోయి; పండ్రెండు వత్సరములు= పన్నెండేండ్డు; 
వనంబునన్‌= అడవిలో; వసియింపను= నివసించటానికి; పదుమూండగునేండు= పదమూడో ఏడు; జనపదంబునన్‌= జనులు 
నివసించే ప్రాంతంలోనే; మనము= కౌరవులు; ఎజయుంగకుండన్‌= తెలిసికొనకుండా; చరియింపనున్‌= వర్తించటానికి; పూనికాదె= 
ప్రతిన చేసే కదా! భూమి వెలువడిరి= రాజ్యానికి దూరమయ్యారు; ఆ, పదుమూండవ ఏంటి కొజంత= ఆ పదమూడో 
సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న ఆ కాలం; కలుగన్‌= ఉండగా; పార్ణండు= అర్జునుడు; తన్ను= తనను; ఎతింగించికొనియె 
నేనిన్‌= తనంతట తానే బయటపెట్టుకొన్నట్టయితే (ఇతరులు గుర్తించేటట్టు బైటపడినట్లయితే); ఎప్పటి అట్టు+అ= ఎప్పటి 
వలెనే; వనవాసంబునకున్‌= అడవులలో నివసించటానికి; చనన్‌+వలయున్‌= వెళ్ళాలి; ఇది= ఈవిషయం; మనము= 
కౌరవులపక్షంలోనివారలం; మోహంబునన్‌= వ్యామోహంతో; కానమిన్‌+ఒండె= గమనించకపోవటంచేతనైనా కావాలి లేదా; 
వారు= పాండవులు; లోభంబునన్‌= అత్యాశతో; వచ్చుటన్‌+ఒండెన్‌+అగున్‌= రావటంచేతనైనా కావాలి; కావునన్‌= కాబట్టి; 
భీష్ములు= భీష్ములవారు; ఎక్కువ, తక్కువలు= తేడాలు; నిరూపించి= తేల్చిచెప్పి; నిశ్చయింపన్‌= నిర్ణయం చేయటానికి; 
అర్హులు= తగినవారు; రిత్త+ఉత్తరుండు+అ, కాక= కేవలం ఉత్తరుడే కాకుండా; గాండీవియున్‌= అర్జునుడు కూడా; అగుట= 
కావటం వలన; మన కార్యంబు= మన (ప్రయత్నం; సఫలంబు= ఫలవంతమైనది; సుశర్మను; అక్కడ= దక్షిణ దిక్కున; 
గోవులన్‌+పట్టన్‌+పనిచి= ఆవులను పట్టుకొనటానికి పంపి; ఇక్కడ= ఉత్తర దిక్కున; మనమును= మనం కూడా; పట్టుట= 
ఆవులను మళ్ళించటం; మత్స్యనగరంబునన్‌= మత్స్యరాజు రాజధానిలో; కౌంతేయులు= పాండవులు; ఉన్న, వారు+అని= 
ఉంటారని; శంకించి= అనుమానించి; వారలు= పాండవులు; కూయి వచ్చినన్‌= రక్షణగా వస్తే; కనుటకున్‌+కాదె!= కనుక్కొనాలనే 
కదా!; ఇట్టు= ఈ విధంగా; నిశ్చయించి= నిర్లయించి; చేసిన పనికిన్‌= కావాలని చేసిన ఈ పనికి; ఇపుడు= ఈ సమయంలో; 
విచారంబు+ఏల?= దిగులుపడటం ఎందుకు?; అని, పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు చెప్పిన మాటలను విని దుర్యోధనుడు భీష్ముడిని, కృపుడిని, కర్టుడిని, వికర్ణుడిని చూచి 
ఇట్టా అన్నాడు- 'నేను ఇంతకు మునుపే చెప్పాను కదా! పాండవులు జూదంలో పరాజయాన్ని పొంది, పన్నెండు 
ఏండ్లు అడవులలో ఉండటానికీ, పదమూడవ సంవత్సరం వేరే రాజ్యంలో ఎక్కడైనా మన కంటబడకుండా ఉండటానికీ 
ప్రతిన చేసి, దాని ప్రకారమే కదా రాజ్యాన్ని వదలివెళ్ళారు? పదమూడో ఏడు ఇంకా ముగియకుండానే, అర్జునుడు 
బయటపడ్డాడు. కనుక అనుకొన్నమాట (ప్రకారం తిరిగి అడవులకు పోవాలి. ఇది మోహం వలన మనం 
చూడకపోవటమో, లేక లోభంతో వాళ్ళే బయటపడటమో అయి ఉంటుంది. ఇందులోని వ్యత్యాసాలను నిర్ణయించి 
వివరించటానికి భీష్ములవారే తగినవారు. కేవలం ఉత్తరుడే కాకుండా, ఆతడి వెంట అర్జునుడు కూడా రావటం 
వలన మన పని నెరివేరినట్లే, దక్షిణంవైపు గోవులను పట్టటానికి సుశర్మను పంపి, ఈ ఉత్తరదిక్కులో ఉన్న 
విరాటనగరంలో పాండవులు ఉన్నారనే సందేహంతోనే కదా మనం ఇక్కడికి వచ్చాం. పైగా, ఆవులను కాపాడటానికి 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 543 


పాండవులు ఒకవేళ వస్తే, కనిపెట్టాలనే కదా మన ప్రయత్నం! ఇంత ఆలోచించి చేసిన కార్యానికి తిరిగి విచారించటం 
దేనికి? అని ఇంకా ఈవిధంగా అంటున్నాడు. 


విశేషం: దీనివలన దుర్యోధనుడి మనసులోని అభిప్రాయం తెలుస్తున్నది. 


ఉ. 'అర్జును(డైన నేమి? సురలైనను నేమగు? విద్విషచ్చిదో 
పార్టితమైన గోగణము( బట్టితి; మెవ్వరు వచ్చిరేని వి 
స్పూర్టిత బాహుసంపదలు సూపుద మొండొరు మీటి నిర్మలా 
త్యూర్జిత కీర్తికారణ రణోద్దతి; వెల్వెలం బాట నేటికిన్‌? 186 


ప్రతిపదార్థం: అర్జును(డు+ఐనన్‌+ఏమి?= అర్జునుడు అయితే మాత్రం ఏమి?; సురలు+ఐననున్‌+ఏమి+అగున్‌= దేవతలైతే 
మాత్రం ఏమవుతుంది?; విద్విషత్‌+ఛిదా+ఉపార్ణితము+ఐన= శత్రువులను చీల్చటానికి (ఛేదించటానికి) సంపాదించిన; గో= 
ఆవులయొక్క; గణమున్‌= మందను; వట్టితిమి= పట్టుకొంటిమి; ఎవ్వరు వచ్చిరి+ఏనిన్‌= ఎవ్వరు వచ్చినప్పటికీ; 
నిర్మల+అతి+ఊర్జిత కీర్తికారణ రణ+జఉద్దతిన్‌= స్వచ్చమూ, మిక్కిలిదృఢమూ అయిన కీర్తికి హేతువైన యుద్దంయొక్క 
జౌద్దత్యంతో; ఒండు+ఒరున్‌ (ఒండొరున్‌)= ఒకరినొకరు; మీటీ= అతిశయించి; విస్ఫూర్ణిత= (ప్రకాశించే (పేరుకెక్కిన); 
బాహుసంపదలు= భుజ పరా(క్రమాలు (బాహువుల సంపద అంటే, బాహువులయొక్క బలం); చూపుదము= (ప్రదర్శిద్దాం; 
వెల్వెలన్‌+పాణున్‌= వెలవెలపోవటం; ఏటికిన్‌= ఎందుకు? (అవసరం లేదు అని భావం). 


తాత్సర్యం: 'అర్జ్హునుడే అయితే ఏం? దేవతలైతే నేం? ఏమవుతుంది? శత్రువులను చీల్చటానికి సంపాదించిన 
పసువుల మందలను పట్టినాము. కీర్తికి కారణం అయిన యుద్దంలో ఒకర్ని మించి మరొకరం భుజపరా(క్రమాన్ని 
ప్రదర్శిద్దాం. ఎవరు వచ్చినా సరే, మనం వెలవెలబోవాల్సిన పని లేదు. 


విశేషం: 'విద్విషచ్చిదోపార్డితమైన గోగణముం బట్టితిమి' అని దుర్యోధనుడు అంటాడు. ఇక్కడ శత్రువులను 'ఛేదించటానికి”, 
అనే అర్థాన్ని, “విదా శబ్దానికి చెప్పుకొన్నా, “శత్రువుల రహస్యాన్ని ఛేదించడం” అని కూడా (గహించవచ్చును. 
'విద్విషత్‌+ఛిదా+ఉపార్టితము' అనే పాఠాంతరం కూడా ఉన్నది. శత్రువులను ఛేదించి సంపాదించుకొనబడింది - అని అర్థం. 


చ. మనసుల నూలుకొల్సి, యనుమానము లెల్లను బాచి, యేచి వా 
హనములు నాయుధంబులును నాయిత మయ్యెడు భంగి జేయుచున్‌ 


మొనలకు హెచ్చుగా మనము మున్ను గడంగినం గాక శత్రులం 
గనుంగొని యిట్టు లొండొరు మొగంబులు సూచుచునున్న( బోవునే? 187 


ప్రతిపదార్థం: మనసులన్‌= అందరూ వారివారి మనస్సులను; నూలుకొల్సి= కుదురుపరుచుకొని; అనుమానములు+ఎల్లను= 
సందేహాలను అన్నిటినీ; పాచి= వదలిపెట్టి; ఏచి= అతిశయించి (విజృంభించి); వాహనములున్‌= ఎన్నో రకాలైన వాహనాలూ; 
ఆయుధంబులును= రకరకాల ఆయుధాలూ; ఆయితము+అయ్యెడు భంగిన్‌= సమకూర్చే పద్దతిలో; చేయుచున్‌= చేస్తూ 
(ప్రోత్సహిస్తూ); మొనలకున్‌= సేనలకు; హెచ్చుగాన్‌= అధికంగా; (ఉన్నతంగా); మనము= మనమందరం; మున్ను= ముందుగానే; 
కడంగినన్‌+కాక= పూనుకుంటేనే కాని (సరిపోతుంది కాని); శత్రులన్‌= శత్రువులను; కనుంగొని= చూచి; ఇట్టులు= ఈ 
విధంగా; ఒండు+ఒరు+మొగంబులు= ఒకరి మొగాలను మరొకరు; చూచుచున్‌+ఉన్నన్‌+పోవునే= చూస్తూంటే సరిపోతుందా? 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మనసులలో కోపతాపాలు లేకుండా, అందరూ భయాలూ, సందేహాలూ విడిచి, వాహనాలూ, ఆయుధాలూ 
సిద్దం చేసికొని, సేనలకు ముందుండి ముందుగా మనమే ఎదిరిస్తే మంచిది. అంతేకాని శత్రువును చూసి ఈ 
విధంగా ఒకరి ముఖం మరొకరు చూచుకొంటూ ఉంటే బాగుంటుందా? 


దుర్యోధనుడు ద్రోణాచార్యుల నధిక్లేపించుట (సం. 4-42-20) 


ఆ. హరుల హేషితములు ననుకూల వాయు సం | చారములును మనకు జయము కలిమి. 
దెలుపుచున్నయవి; యుధిష్టిరానుజు. డొక్క | దీ బలంబు గెలువ నెట్లు నేర్చు? 188 


ప్రతిపదార్థం: హరుల= గుర్రాలయొక్క; హేషితములున్‌= సకిలింపులూ; అనుకూల= అనుకూలమైన దిశనుంచి; వాయు= 
గాలియొక్క; సంచారములును= వీచటములునూ; మనకున్‌= మనకు; జయము కలిమిన్‌= జయం కలగటాన్ని; 
తెలుపుచున్నయవి= తెలుపుతూ (సూచిస్తూ) ఉన్నాయి; యుధిష్టిర+అనుజు(డు= ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు; ఒక్క. 
డు= ఒక్కడే; ఈ బలంబున్‌= ఇంత పెద్ద కురుసేనను; ఎట్టు= ఏ విధంగా; గెలువన్‌ నేర్చున్‌?= గెలువగలుగుతాడు? 


తాత్పర్యం: గు[ర్రాలు సకిలించడం, గాలి అనుకూలంగా (ప్రసరించడం వలన మనకు జయం కలుగుతుందని 
తెలుస్తున్నది. అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాన్ని ఎట్లా గెలుస్తాడు? 
par) 29 ద a oer) 2 


విశేషం: దుర్యోధనుడు తనకే జయం కలుగుతుందని నిశ్చయంగా అంటున్నాడు. దానికి ఆతడు చూపిన కారణాలు రెండు: 
హయహేషలూ, అనుకూల వాయుప్రసారం- మొదటిది; అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురుసేనను గెలవలేడు అనటం 
రెండోది. కానీ, దుర్యోధనుడి ఊహ సరికాదు. కారణం, కురుసేనలో ఇదివరకే ఎన్నో ఉత్పాతాలు పుట్టినట్టు ద్రోణుడు ముందే 
చెప్పాడు. అట్లాగే, అర్జునుడు ఉత్తరుడికి తన పేళ్ళను తెలిపేటప్పుడు, ఆతడు ఒక్కడే కాలకేయ నివాతకవచులనూ, 
హిరణ్యపుర రాక్షసులనూ, వేల లక్షల సంఖ్యల్లో ఉన్న వాళ్ళను పరిమార్చానన్నాడు. ఇదె దుర్యోధనుడికీ తెలుసు. కానీ, 
అహంకారాదులు అడ్డువచ్చాయి. అందుకే ఆతడు అర్జునుడి శక్తిని అనుమానించాడు; తక్కువ చేశాడు. 


క ఎవ్వరు వినినను దీనికి | నవ్వుదురని యెటు(గ డకట! నా యెదురెదురన్‌ 
వివ్వచ్చు. జూపి సేనలు । క్రొవ్వటి( బలుపలుకులిట్లు ద్రోణుడు పలికెన్‌. 189 


ప్రతిపదార్థం: ఎవ్వరు= ఎవ్వరైనా; వినినను= వింటే (తన మాటలను); దీనికిన్‌= తాను మాట్లాడే మాటలకు; నవ్వుదురు+అని= 
నవ్వుతారని; ఎయుంగండు= తెలియలేదు; అకట!= అయ్యో!; నా= నాయొక్క; ఎదురు+ఎదురన్‌= ఎట్టఎదుట (నేరుగానే); 
వివ్వచ్చున్‌+చూపి= (నా శత్రువైన) అర్జునుడిని చూపించి (గొప్పగా); సేనలు= నా సైన్యాలు; (క్రొవ్వు+అజన్‌= నీరసపడేటట్టుగా 
(నిరుత్సాహపడేట్టుగా); (ద్రోణుండు= ఈ (ద్రోణుడు (ఏకవచనం, నిందార్థకం); పలు పలుకులు= అనవసరమైన మాటలు 
(పనికిరాని మాటలు); ఇట్టు= ఇట్టా; పలికెన్‌= మాట్లాడాడు. 


తాత్సర్యం: ఈ (ద్రోణుడు తన మాటలను ఎవరైనా వింటే నవ్వుతారని కూడా తెలిసికొనలేడు. నా ఎదుటనే 
అర్జునుడిని చూపించి, నా సేనలు నీరుగారేటట్టు ఇట్టా పనికిరాని మాటలు చాలా పలికాడు. 


తే. రోష మొండెను రాజ్యాభిలాష మొండె€ । గాక యీతని రాకకు€ గారణంబు 
పెట యెటుంగమ; యెదిరిని బెద్దం జేసి । పూని వంది విధంబునం బొగడ నేల? 190 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 545 


ప్రతిపదార్థం: రోషము+ఒండెను= రోషం కానీ; రాజ్య+అభిలాషము+ఒండెన్‌= రాజ్యం కోరిక గానీ; కాక= కాకపోతే; ఈతని= 
ఈ అర్జునుడియొక్క; రాకకున్‌= ఇక్కడికి ఇట్టా రావటానికి; కారణంబు= హేతువు; పెజ= వేరొకటి; ఎణుంగము+అ= 
తెలియలేము కదా! (ఏది ఎలా అయినా); ఎదిరిని= ఎదుటివాడిని (శత్రువును); పెద్దన్‌+చేసి= గొప్పవాడిగా చేసి (గొప్పవాడు 
కాకపోయినా); పూని= అదే పనిగా పూనుకొని; వందివిధంబునన్‌= వైతాళికుడివలె; పొగడన్‌+ఏల?= ప్రశంసించటం (స్తోత్రం 
చేయటం) ఎందుకు? 


తాత్సర్యం: అర్జునుడు ఇట్టా రావటానికి, ఆతడిలో ఉన్న రోషంగానీ, రాజ్యకాంక్షగానీ కారణం అయి ఉంటుంది. 
కాకుంటే వేరే కారణం ఏదీ కనిపించదు. ఏది ఏమైనా, పగవాడిని గొప్పవాడిని చేసి, భట్రాజువలె ఈరీతిగా ఇంతగా 
పొగడటం ఎందుకు? 


వ. ఆచార్యులైన వారలు కార్యంబు దవ్వులం గనియెడు వారు గాన కయ్యంబు తెటింగు వారల నడుగ వలవదు; 
బుద్ధిమంతు లిండ్లకడనుండి భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతిశాస్త్ర గోష్టీకాలంబుల 
నుచితాలాపంబులు పలుకుదురు గాని పోట్లాడెడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిటిందిదెస 
నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుదు; రది లెస్స' యనిన విని యశ్వత్థామ యతని కిట్లనియె. 

191 


ప్రతిపదార్థం: ఆచార్యులు+ఐన వారలు= గురువులైనవారు; కార్యంబు= పనిని; దవ్వులన్‌+కనియెడు వారు= పనిలోనికి 
దిగకుండా ఎడంగా ఉండి చూచేవారు (పనిచేయకుండా పైకి మాటలు చెప్పేవారు); కాన= కాబట్టి; కయ్యంబు తెబంగు= 
యుద్దంయొక్క తీరు; వారలన్‌= వారిని; అడుగవలవదు= అడుగవద్దు; బుద్దిమంతులు= తెలివికలవారు; ఇండ్లకడన్‌+ఉండి= 
ఇంటివద్దే ఉండి; భోజన+అవసరంబులన్‌= భుజించే సమయాలలో; ఆయుధ (శ్రమ సమయంబులన్‌= రకరకాల ఆయుధాలకు 
సంబంధించిన విద్యను అభ్యసించేటప్పుడు; నీతిశాస్త= నీతిశాస్తానికి సంబంధించిన; గోష్టీకాలంబులన్‌= చర్చ జరిగేటప్పుడు; 
ఉచిత+ఆలాపములు= తగిన మాటలు; పలుకుదురు కాని; పోట్లాడెడువారు కారు= యుద్దం చేసేవాళ్ళు కారు; వారిన్‌= వారిని; 
కలనన్‌= యుద్దంలో; కలసి నిలువనీక= కలిసి ఉండనీయకుండా; పిజీందిదెసన్‌= వెనుక పక్క; నిలిపినన్‌= ఉంచితే; వారు= 
ఆచార్యులు; మనకున్‌= మనకు (దుర్యోధనాదులకు); విజయంబు= జయం; కోరుచున్‌+ఉండుదురు= కోరుతూ ఉంటారు; 
అది లెస్స= అదియే మంచిది; అనినన్‌, విని= అనగా విని; అశ్యత్తామ; అతనికిన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: ఆచార్యులైన ద్రోణులవారు పనిని దూరంగా ఉండి చూస్తారు. అందువలన యుద్దానికి సంబంధించిన 
విషయాన్ని వారిని అడుగరాదు. ఇంట్లో భోజనం చేసేటప్పుడూ, ఆయుధవిద్యను అభ్యసించేటప్పుడూ, నీతిశాస్త్ర 
చర్చలలోనూ మాట్లాడమంటే చాలా బాగా మాట్లాడుతారు. అంతేకాని, వారు యుద్దం చేసేవారు కాదు. కనుక 
ఆచార్యులను మనతోపాటు యుద్దంలో కలవనీయకుండా, మనకు వెనకభాగంలో ఉంచితే మన విజయాన్ని కోరుతూ 
ఉంటారు. అదే మంచిది” అన్న దుర్యోధనుడి మాటలకు అశ్వత్థామ అతడితో ఇట్టా అన్నాడు. 


ఉ. 'కావలివారి( దోలి, యెసకంబున గోవుల. బట్టికొంటి నం 
చీ వెడమాట లేల ధరణీశ్వర! యింతకుమున్న వీటికిం 
బోవవు, శత్రునే పుడిపి పోయెడు వా(డవు గావు నీవు; సై 
న్యావలి యైన. జేడ్పడక యాతల కెయ్డుట లేదు నేనియున్‌. 192 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= ఓ రాజా!; కావలివారిన్‌+తోలి= కేవలం ఆవులను కావలిగాచేవాళ్ళను పారదోలి; ఎసకంబునన్‌= 
ఎంతో గొప్పగా (అతిశయంతో); గోవులన్‌= ఆవులను; పట్టికొంటిని+అంచున్‌= పట్టుకొన్నానంటూ; ఈ= ఈ విధమైన; వెడ= 
పనికిరాని; మాటలు+ఏల= మాట లెందుకు?; ఇంతకున్‌+మున్ను+అ= ఇంతకుముందే (ఇంకా); వీటికిన్‌+పోవవు= నీ ఊరు 
చేరుకోలేదు (ఇల్లు చేరలేదు); శ్నత్రు+ఏపు= శత్రువుయొక్క ఆధిక్యాన్ని (విజృంభణాన్ని); ఉడిపి= పోగొట్టి; పోయెడువా( 
డవు+కావు నీవు= పోతున్నవాడివీ కావు నీవు; సైన్య+ఆవలి+ఐనన్‌= సేనా సమూహం అయినా; చేడ్పడక= దెబ్బతినకుండా; 
ఆతలకున్‌= ప్రక్కకు (అవతలికి- దూరంగా); ఎయ్యుట లేదు నేనియున్‌= తొలగి అయినా పోలేదు (ప్రమాదస్థలాన్ని అయినా 
కనీసం దాటిపోలేదు). 


తాత్సర్యం: 'కేవలం ఆవులను కాచేవాళ్ళను బెదిరించి తరిమి, మందలను పట్టుకొన్నానని ఏమో గొప్పగా పనికిరాని 
మాటలు మాట్లాడుతున్నావు. రాజా! ఇంకా నీవు ఇల్లు చేరలేదు. దానికి తోడు, శత్రువుల ఆర్బాటాన్ని అణచిన 
వాడివీ కావు. కనీసం, నీ సేనలైనా దెబ్బతినకుండా ప్రమాదస్థలాన్నుండి దూరంగానైనా పోలేదు. 


క సమరమునగెల్లి, యొరు రా। జ్యము గొనియును సుజను( డిట్టు లాడండు; సిరి జూ 
దమునం గొని రజ్జు లేటికి? । సమయం బరుదెంచె. దొంటిచందము గలదే! 193 


ప్రతిపదార్థం: సమరమునన్‌+గెల్చి= యుద్దంలో గెలుపొంది; ఒరు= ఇతరులయొక్క; రాజ్యమున్‌= రాజ్యాన్ని; కొనియును= 
గ్రహించి కూడా; సుజను(డు= సజ్జనుడైనవాడు; ఇట్టులు= ఈ రీతిగా; ఆడండు= మాట్లాడడు; సిరిన్‌= రాజ్యాన్ని (సంపదను); 
జూదమునన్‌+కొని= జూదంలో (మోసంతో) తీసికొని; రజ్ఞాలు+ఏటికిన్‌?= గొప్పలు (నిందా వాక్యాలు) ఎందుకు?; 
సమయంబు+అరుదెంచెన్‌= ఇప్పుడు సమయం వచ్చింది; తొంటి= పూర్వపు; చందము కలదే!= విధానం వీలు కాదు (మోసం 
చేయటానికి ఇది జూదం కాదు; యుద్దం అని భావం). 


తాత్సర్యం: ఎంతో గొప్పగా యుద్దంలో జయించి, రాజ్యాన్ని పొందినవాడు కూడా నీవలె మాట్లాడడు. మోసపు 
జూదంలో రాజ్యాన్ని సంగ్రహించి, నోటికి వచ్చిన దుర్భాషలను మాట్లాడుతావా? ఇప్పుడు సమయం వచ్చింది. 
ముందువలె జూదం ఆడాలంటే కుదరదు. 


ఉ. పాండవవీరులం గలన బాహుబలంబున నోర్షియే సము 
ద్దండత నీవు దొల్లి ద్రుపదక్షితిపాత్మజం గొల్వులోనికిం 
దెండని పుచ్చి? తద్దెసకు దెచ్చుట సౌబలు నీతి. గాదె? యా 
తండ మరల్లు( గాక సముదగ్రత వచ్చు విరోధి నిప్పుడున్‌. 194 


ప్రతిపదార్థం: పాండవ వీరులన్‌= మహావీరులు అయిన పాండవులను; కలనన్‌= యుద్దంలో; బాహు= భుజములయొక్క; 
బలంబునన్‌= పరాక్రమంతో; ఓర్చియే!= జయించేనా! (కాదు-అని); తొల్లి= ఇదివరలో; నీవు= నీవు; సముద్దండతన్‌= 
కాఠిన్యంతో ((క్రౌర్యంతో); (ద్రుపదక్షితిప= (ద్రుపద మహారాజుయొక్క; ఆత్మజన్‌= కూతురైన ద్రౌపదిని; కొల్వులోనికిన్‌= 
సభలోకి; తెండు+అని పుచ్చితి= తీసికొని రమ్మని పంపావు; తద్‌+దెసకున్‌= ఆ స్థితికి, తెచ్చుట= తీసికొని రావటం; సౌబలు= 
శకునియొక్క; నీతిన్‌+కాదె!= కుటిలనీతిచేత కదా! ఇప్పుడున్‌= ఇప్పుడునూ; సముద(గ్రతన్‌= ఎంతో విజృంభణంతో; వచ్చు 
విరోధిన్‌= పైకి వస్తున్న శత్రువును; ఆతండు+అ= ఆ శకునే; మరల్చున్‌+కాక!= వెనక్కు మళ్ళిస్తాడులే!. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 547 


తాత్సర్యం: ఎంతో దుర్మార్గంతో, [క్రూరుడివై నీవు ఇదివరలో ద్రౌపదిని నిండుసభలోకి తీసికొనిరమ్మని నీ 
తమ్ముడిని పంపింది పాండవు లందరినీ జయించేనా? ఆ శకుని కుటిలనీతితో కాదూ! కనుక మీదికి దూసికొనివచ్చే 
ఆ శత్రువును కూడా ఇప్పుడు ఆ శకునే వెనక్కు మళ్ళిస్తాడులే! 


వ. అబ్బంగి నవమానింపం బడినవాండు గావున ధార్తరాష్ట్రకుల ధూమకేతు వగు కపికేతనుండు దోంచె; నీకు 
దుర్మదంబున ద్రోణాచార్యుల నధిక్షేపింపవచ్చు నంతియకాక దేవదానవుల కయినను దుర్ణయుండగు 
నర్జునునకుం దలసూప వచ్చునే! నయ విక్రమంబుల నతిలోకుండగు నతని నెవ్వరికేనియుం బొగడవలయు 
ననినం బుత్రనిర్విశేషుండగు నిజ ప్రియ శిష్యుని నగ్గించుట గురునకుం గొటింతయె? యింక సిగ్గుమాలి 
రణంబు సేసెనేనియు ద్రోణుండు సేయుంగాని యే నిట్టి దాని కోర్వ; నదియునుం గాక. 195 


ప్రతిపదార్థం: ఆ+భంగిన్‌= ఆరీతిగా; అవమానింప(బడినవా(డు కావునన్‌= అవమానించబడ్డాడు కాబట్టి; ధార్తరాష్ట= ధృతరాష్ట్రుడి 
కొడుకులయొక్క; కుల= వంశానికి (నూరుమందికి); ధూమకేతువు= తోకచుక్క; కపి కేతను(డు= వానరాన్ని జెండామీద 
నిలుపుకొన్నవాడు (హనుమంతుడిని తన ధ్వజంమీద అర్జునుడు నిలుపుకొన్నాడు); తోణెన్‌= తటస్థించాడు; నీకు= దుర్యోధనుడికి; 
దుర్మదంబునన్‌= బాగా కొవ్వుబట్టి మదించటంచేత; ద్రోణ+ఆచార్యులన్‌= (ద్రోణుడిని; అధిక్షేపించవచ్చున్‌= ఎద్దేవ చేయవచ్చును; 
అంతియకాక= అంతేకాని; దేవదానవులకున్‌+ఐనను= దేవతలకు, దానవులకు అయినా; దుర్ణయుండు+ అగు+అర్జునునకున్‌= 
జయించటానికి శక్యముకాని వీరుడైన అర్జునుడికి; తల+చూపవచ్చునే?= ఎదురుపడవచ్చునా? నయ వి(క్రమంబులన్‌= 
నీతిలోనూ, పరా(క్రమంలోనూ; అతిలోకుండు+అగు= లోకాతీతుడైన; అతనిన్‌= అర్జునుని; ఎవ్వరికిన్‌+ ఏనియున్‌= ఎవ్వరికైనా; 
పొగడవలయున్‌+అనినన్‌= పొగడక తప్పదనగా; పుత్ర నిర్విశేషుండు+అగు= కొడుకుతో సమానుడైనవాడైన; నిజప్రియ 
శిష్యునిన్‌= తన ప్రియమైన శిష్యుని; అగ్గించుట= పొగడటం; గురునకున్‌= ఆచార్యుడికి, (ద్రోణుడికి; కొఅంతయె?= 
తక్కువా? (తప్పా?); ఇంకన్‌= ఇన్నిమాటలన్నతరువాత; సిగ్గుమాలి= సిగ్గులేక; |ద్రోణుండు; రణంబు= యుద్దం; చేసెన్‌+ఏనియున్‌= 
చేస్తే; చేయున్‌+కాని= చేస్తాడేమో కాని; ఏను= నేను; ఇట్టి దానికిన్‌= ఇటువంటి దానికి; ఓర్వన్‌= సహించలేను; అదియునున్‌+కాక= 


అంతేకాక. 


తాత్సర్యం: అట్లా అవమానించబడినవాడు కనుకనే, కౌరవుల కులానికి తోకచుక్క అయిన కపికేతనుడు వచ్చాడు. 
నీవు మదించి గురువైన ద్రోణుడిని నిందించావు కానీ, దేవతలకూ, దానవులకూ కూడా జయించరాని అర్జునుడి 
ఎదుటికైనా పోగలవా? రాజనీతిలోనూ, బాహుబల విక్రమంలోనూ అతిలోకుడైన అర్జునుడిని ఎవరైనా పొగడాల్సిందే! 
అట్లాంటప్పుడు, తనకు పుత్రుడితో సమానుడైన ప్రియశిష్యుడైన అర్జునుడిని పొగడటం గురువైన (ద్రోణుడి తప్పా? 
ఇంత జరిగాక కూడా, ఒకవేళ సిగ్గు విడిచి ఆ [ద్రోణుడే యుద్దంచేస్తే చేయనీ కాని, నేను మాత్రం దీన్ని 
ఓర్చుకొనలేను. అంతేకాక... (ముందరికి అన్వయం). 


విశేషం: 'ధార్తరాష్టకుల ధూమకేతువు'- రూపకాలంకారం. ధూమకేతువు అంటే తోకచుక్క. అది రాజుకూ, దేశానికీ అరిష్టసూచకం. 
అంటే, నీకు వినాశం తప్పదని అశ్వత్థామ మాటలలో ధ్వని. 


క. ప్రళయాంతకుండు బడబా | నలమును మృత్యువును నెదిరినం గొటి(తవడన్‌ 
నిలిపినను నిలుపు; మార్మొని । చెలంగిన నరుశరము లనవశేషము సేయున్‌. 196 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రళయ+అంతకుండు= (ప్రళయకాలంలో ఉన్న యముడూ; బడబానలమును= సముద్రంలో పుట్టిన బడబ 
అనే పేరుగల అగ్నీ (చాలా భయంకరం అయింది); మృత్యువును= మృత్యుదేవతనూ; ఎదిరినన్‌= ఎదిరించితే; కొ 
త+పడన్‌= కొంత తక్కువగా మిగిలించి; నిలిపినను నిలుపున్‌= నిలుపవచ్చును. (ఒకవేళ నిలిపితే నిలపవచ్చును); (కాని) 
మార్కొని= ఎదిరించి; చెలంగినన్‌= విజృంభిస్తే; నరు= అర్షునుడియొక్క; శరములు= బాణాలు; అనవశేషము+చేయున్‌= 
ఏమాత్రం మిగిలించకుండా సర్వనాశనం చేస్తాయి. 


తాత్సర్యం: యముడూ, బడబాగ్ని, మృత్యువూ చెలరేగితే, ఎదిరించిన వారలను అంతా నాశనం చేయకుండా, 
కొంతైనా మిగిలిస్తే మిగిలించవచ్చును. కానీ అర్జునుడి అమోఘాలైన బాణాలు మాత్రం, ఏమీ మిగలనీయకుండా 
సర్వనాశనం చేస్తాయి. 


విశేషం: యముడూ, బడబాన్నీ, మృత్యువూ మూడూ ఏమాత్రం తప్పనివి, నిళ్ళేషంగా నాశనం చేసేవే! అయినా అవి కొంత 
మిగిలిస్తాయేమో కానీ, అర్జునుడి బాణాలు ఏమాత్రం మిగిలించక సర్వనాశనం చేస్తాయి - అని అనటంలో, అర్జునుడి 


బాణాలు 'పైవాటికన్నా భయంకరం అయినవని భావం. 


ఆ. కుటిలబుద్దు లిచటం గొనవు; నెట్టన ఘన । దోర్టలంబు మెటిసి తొడర వలయు; 
నతండు గాండివమున నడ్డ్దసాళులు వైవ(; | డురుల నంపవాన గురియు. గాని. 197 


ప్రతిపదార్థం: ఇచటన్‌=ఇక్కడ (యుద్దభూమిలో); కుటిల బుద్దులు= కపటమైన ఆలోచనలు (మోసాలు); కొనవు= పనికిరావు; 
నెట్టన= తప్పక; ఘన= గొప్పదైన; దోస్‌()= బాహువులయొక్క; బలంబు= బలాన్ని; మెణసి= (ప్రకాశింపచేసి (చూపి); తొడర 
వలయున్‌= ఎదిరించాలి; అతండు= ఆ అర్జునుడు; గాండివమునన్‌= గాండీవంతో; ఉరులన్‌= ఉర్రిపోయేట్టు, నేల కూలేటట్టు; 
అమ్ము+వాన= బాణాలవాన; కురియున్‌+కాని= కురిపిస్తాడు కాని; అడ్డసాళులు= పాచికలు; వైవండు= వేయడు. 


తాత్సర్యం: ఇక్కడ నీ కపటబుద్దులు పనికిరావు. నిజమైన భుజబలాన్ని చూపి, ఎదిరించి నిలబడాలి. ఆ వచ్చే 
అర్జునుడు గాండీవంతో తనను తాకినవాళ్ళపై నేల కూలేటట్టు ఎడతెగక బాణవర్గాన్ని కురిపిస్తాడే కానీ, మోసంతో 
పాచికలను విసరడు. 


విశేషం: అలం: (ప్రతిషేధం. తన తండ్రి అయిన ద్రోణుడిని దుర్యోధనుడు నిందించాడని రోషించిన అశ్వత్భామ, ఆతడిని 
ఎత్తిపొడుపుతో, హేళనగా మాట్లాడుతూ, అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నాడు. 


'డరులనంపవాని - ఈ పాఠాంతరం పెక్కు ప్రతులలో ఉన్నది. 


క, విను మట్టులు గాకున్నం । దన గోవుల వెనుక మత్స్యధరణీశు(డు వ 
చ్చిన మార్కొందుము; నరు€ డే । పున ముట్టిన నతని పొంత. బోదుమె? యధిపా!” 198 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము= (నా అభిప్రాయం) వినవలసింది; అట్టులు= అట్టా; కాక+ఉన్నన్‌= కాకుండా పోతే; 
తన= తనవైన; గోవుల వెనుకన్‌= ఆవుల వెంట; మత్స్యధరణీ శుడు= విరాటరాజు; వచ్చినన్‌= వస్తే; మార్కొందుము= 
ఎదిరిస్తాం; (అలా కాక); నరుండు= అర్జునుడే; ఏపునన్‌+ముట్టినన్‌= విజృంభించి పైకి వస్తే; అతని పొంతన్‌= ఆ నరుడి 
సమీపానికి అయినా; పోదుమె?= పోతామా? (పోము అని భావం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 549 


తాత్సర్యం: ఓ రాజా! నా అభిప్రాయాన్ని వినుము. అట్లా కాక ఆవులవెంట విరాటరాజే వస్తే మేము ఎదిరిస్తాం. 
అర్ష్జునుడైతే మాత్రం మేము ఆ ప్రక్కకు కూడా పోము.' 


విశేషం: అర్జునుడి ఆధిక్యాన్ని అశ్వత్ధామ బాహాటంగా అంగీకరించి, తన అభిప్రాయాన్ని రాజైన దుర్యోధనుడికి చెప్పాడు. 
ఇది ఒకరకంగా రాజుపై తిరగబడటమే కాక బెదిరింపు కూడ. యోధులలో (ప్రధానుడైన అశ్వత్థామే ఇట్టా అంటే, రాజుకు 
దిగులు పట్టుకొంటుంది. అశృత్తామ మాటలు కర్టుడికి కోపాన్ని కలిగించాయి. అందుకే ఆతడు యోధులందరితో తరువాత 
ఇట్లా అంటాడు. ఈ విధంగా విభిన్న మనస్తతాలను ఒకేమారు నిర్వహించటంలో తిక్కన అద్వితీయుడు. 


వ. అనిన విని, రాధేయుండు సక్రోధుండై యోధవీర లోకంబు నాలోకించి. 199 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అశ్యృత్తామ దుర్యోధనుడితో చెప్పగా విని; రాధేయుండు= కర్టుడు (రాధ పెంచుకొన్నవాడు); 
స(క్రోధుండు+ఐ= కోపంతో కూడినవాడై; యోధ= యోధులయొక్క; వీర= వీరులయొక్క; లోకంబున్‌= సమూహాన్ని; ఆలోకించి= 
చూచి. 


తాత్సర్యం: అశ్వత్భామ మాటలను విన్న కర్టుడు (దుర్యోధనుడిని నిందించాడు అనే) కోపంతో, యోధులనూ, 
వీరులనూ అందరినీ చూచి (ఇట్టా అన్నాడు). 


చ.  'వడిగొని గోగణంబుం. బొదువం బటతెంచితి రెల్లవారు ము 
న్నాడంబడి పాండునందనుల యున్నెడ యిమ్మెయిగాన వేండి; యి 
ప్పుడు నరు గాంచి మీ రతని పోటు నుతించుచు భీతి నిట్లు వా 
విడిచి యనేక భంగి బృథివీపతి వీటి(డి( జేయు టొప్పునే? 200 


ప్రతిపదార్థం: పాండు నందనుల= పాండురాజు కుమారులైన పాండవులయొక్క; ఉన్న+ఎడ= ఉండే చోటును; ఈ+మెయిన్‌= 
ఈరీతిగా; కానన్‌+వేండి= చూడాలని కోరి; ఎల్లవారు= అందరూ; మున్ను+ఒడంబడి= ముందే ఒప్పుకొని; వడిగొని= తొందరగా; 
గోగణంబున్‌= ఆవులమందను; పొదువన్‌= పట్టుకొనేందుకు; పజతెంచితిరి= అందరూ వచ్చినారు; ఇప్పుడు= ఇంత జరిగాక 
ఇప్పుడు; నరున్‌+కాంచి= అర్జునుడిని చూచి; మీరు= మీరందరూ; అతని పోటు= అర్జునుడి పరాక్రమాన్ని; నుతించుచున్‌= 
పాగడుతూ; భీతిన్‌= బెదరుతో; ఇట్టు= ఇట్లా; వాయి+విడిచి= నోరు విప్పి (గట్టిగా); అనేక భంగిన్‌= ఎన్నో రకాలుగా; 
పృథివీపతిన్‌= రాజును; వీటి(డిన్‌+చేయుట= పిచ్చివాడిని చేయటం; ఒప్పునే?= బాగుందా? 


తాత్సర్యం: 'పాండవులు ఉండే చోటును తెలిసికొనటానికి, ఈ విధానాన్ని అందరూ ఒప్పుకొని, త్వరత్వరగా 
ఆవులమందను గ్రహించేందుకు వచ్చి, తీరా ఇప్పుడు అర్జునుడిని చూచి బెదురుతో, గొంతెత్తి ఆతడి ప్రతాపాన్ని 
పొగడుతూ రాజైన దుర్యోధనుడిని ఆఖరికి వెర్రివాడిని చేయటం బాగాలేదు. 


చ. వెటబచితిరేని నిల్వు: డొకవీరున కొక్కండ చాలు గాక యెం 
దటు వలయుం? గపిధ్వజము దవ్వుల వ్రేల్మిడి. ద్రుంచి వైచెదం; 
బటిపెద( దత్సిశాచముల; భగ్నము సేసెద( దేరు; సారథిన్‌ 
నెజికులు నొంచెదం; బొదులు నించెద నర్జును గాత్రశాలలోన్‌. 201 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వెజచితిరి+ఏనిన్‌= ఒకవేళ భయపడినట్టు అయితే; నిల్వుండు= మీరు రాకుండా నిలవండి; ఒక వీరునకున్‌+ 
ఒక్కండు+అ= ఒక్క వీరుడికి ఒక్క వీరుడే; చాలున్‌+కాక= సరిపోతాడు గానీ; ఎందణు వలయున్‌?= ఎంతమంది కావాలి? 
దవ్వులన్‌= దూరం నుండే; ద్రేల్మిడిన్‌= (త్రుటిలో (చిటికె లోపల); కపి ధ్వజమున్‌= అర్జునుడియొక్క కపికేతనాన్ని; త్రుంచి 
వైచెదన్‌= (క్రింద పడగొట్టుతాను; తత్‌= ఆ జెండాను చుట్టి ఉన్న; పిశాచములన్‌= భూతాలను; పజపెదన్‌= తరిమివేస్తాను; 
తేరు= రథం; భగ్నము+చేసెదన్‌= విరిచి వేస్తాను (విరుగకొట్టుతాను); సారథిన్‌= సారథిని; నెణంకులు నొంచెదన్‌= మర్శస్థానాలను 
(ఆయువుపట్టను) నొప్పిస్తాను; అర్జును= అర్జునుడియొక్క; గాత్ర= శరీరం అనే; శాలలోన్‌= ప్రదేశంలో; పొదులు= అమ్ములు 
పెట్టే పొదుల్నే (బాణ సమూహాలను); నించెదన్‌= నింపుతాను. (కొన్ని పొదుల బాణాలు అని భావం). 


తాత్సర్యం: మీకు భయంగా ఉంటే మీరు రావద్దు, నిలిచి పొండి. ఒక వీరుడికి ఒక్కడు కాక ఎంతమంది కావాలి? 
అర్జునుడి కపికేతనాన్ని దూరంనుండే చిటికెలో నేల పడగొడతాను. దానిని ఆశ్రయించుకొని ఉన్న భూతాల 
సమూహాలను తరిమివేస్తాను. అర్జునుడి రథాన్ని విరుగగొట్టుతాను. సారథి ఆయువుపట్లను నొప్పిస్తాను. అర్జునుడి 
దేహం అనే శాలలో బాణాల సమూహాలను నింపుతాను. 


విశేషం: “ముందుపద్యంలో అందరూ చేరి, రాజును వెర్రివాడిని చేస్తున్నారా? ఇది సమంజసమా? అని కర్షుడు అశ్వత్తామ 
మొదలైన వాళ్ళను ఆక్షేపించి, ప్రస్తుత పద్యం నుండి, 205వ పద్యం దాకా తన (ప్రతాపాన్నీ, అర్జునుడితో సమానత్వాన్నీ 
చెప్పుకొంటూ, దుర్యోధనుడికీ తనకూ ఉన్న సంబంధాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. పైమాటలలో కర్గుడి వ్యక్తిత్వం స్పష్టపడుతుంది. 
పాత్రల మాటలద్వారా వాళ్ల వ్యక్తిత్వాన్ని సూచించడం తిక్కన లక్షణం. 


2. అలం: రూపకం - గా(త్రశాలలోన్‌ - గాత్రమనెడిశాలలో. 'సారథిన్‌ నెజంకుల నొంచెదన్‌ - సారథియొక్క నెజంకులు - 
అని షస్టిరావలసి ఉండగా, సారథిన్‌ నెణంకులు - అని ద్వితీయ అయింది. “క్రియాన్వయంబున రెండు పదంబులకు 
స్వస్వామి సంబంధంబు గలచో సంబంధిపదంబు షస్టికి ద్వితీయయునగు” - ్రాఢవ్యాకరణం, కారకపరిచ్చేదం. సూ.23. 


చ. జ్యాఘోషం బతిభీషణం బయి, దిశాచక్రంబు నిందన్‌, శర 
వ్యాఘాతంబున శాత్రవుండు వికలస్వాంతుండుగా, నారద 
శ్లాఘాపాత్రమునై; యనర్గళ భుజాసంరంభతన్‌ రౌద్రరే 
ఖా ఘోరాకృతి యేన చూపెద; నశంకం జూడుందీ యేర్పడన్‌. 202 


ప్రతిపదార్థం: జ్యా= అల్లైత్రాటియొక్క; ఘోషంబు= ధ్వని; అతి= మిక్కిలి; భీషణంబు+అయి= మిక్కిలి భయంకరమై; 
దిశాచ[క్రంబు= దిగ్యలయం, దిక్కుల సమూహం అంతా; నిండన్‌= నిండిపోగా (వ్యాపించగా); శర= బాణాలయొక్క; 
వి+ఆఘాతంబునన్‌ వ్యాఘాతంబునన్‌= ఎక్కువైన దెబ్బలతో (పెద్ద పెద్ద దెబ్బలతో); శాత్రవుండు= శత్రువైన అర్జునుడు; 
వికల= చెదిరిన (కలత చెందిన); స్వాంతుండు+కాన్‌= మనసుగలవాడు కాగా; నారద= నారదమహర్షియొక్క; శ్చాఘా= 
ప్రశంసకు; పాత్రమును+ఐ= అర్హమై (నారదుడికి కలహమే భోజనం. కనుక కలహం వస్తే ఆతడికి భోజనం దొరికినట్టే; 
అనర్గళ= అడ్డులేనట్టి; భుజా= బాహువులయొక్క; సంరంభతన్‌= సంరంభంతో (ఉద్రేకంతో); రౌద్రరేఖా= రౌద్రరసాన్ని 
సూచించే; ఘోర= భయంకరమైన; ఆకృతి= స్వరూపాన్ని; ఏను+అ= నేనే; చూపెదన్‌= చూపిస్తాను; అశంకన్‌= అనుమానం 
లేకుండా; ఏర్పడన్‌+చూడు(డీ= బాగా చూస్తూ ఉండండి. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 551 


తాత్సర్యం: నా యొక్క అల్లెత్రాటి ధ్వని భీకరమై దిగ్యలయంలో వ్యాపించే రీతిగా, నా బాణాల దెబ్బలతో శత్రువైన 
అర్జునుడు కలతపడేటట్టుగా, నారదుడు ఆనందించేటట్టుగా, ఎదురులేని నా బాహుపరా(క్రమంతో, రౌద్రరసం 
రూపాన్ని పొందినట్టు నేను చూపుతాను. అందరూ అనుమానం లేకుండా నన్ను చూస్తూ ఉండండి. 


విశేషం: తనకు సమానులనూ, తనకంటె ఎక్కువైన వాళ్ళనూ కూడా లెక్కించక, కేవలం తాను ఒక్కడే వీరుడైనట్టు కర్షుడు 
పైవిధంగా వీరులందరితో చెప్పాడు. ఇందులో, స్వోత్కర్ష పరనిందా, ఒక లెక్కలేనితనం కనిపిస్తాయి. ఇవి కర్టుడి మనస్తత్వాన్ని 
బాగా ప్రతిఫలింపచేస్తున్నవి. సైమాటలలో ఒకరకంగా, కర్టుడి ఆత్మాభిమానమూ కనిపిస్తుంది. 


క క్రోధజ్వాలలు నిగుడ, వి । రోధి బలేంధనము. బొదువు క్రూరతమై దు 
స్సాధమగు నర్జునాగ్నిని । సాధించెద నేన పూని శరవర్షమునన్‌. 203 


ప్రతిపదార్థం: (కోధ= కోపం అనే; జ్యాలలు= మంటలు; నిగుడన్‌= వ్యాపించగా; విరోధి= శత్రువుయొక్క; బల+ఇంధనమున్‌= 
సేన అనెడు కట్టెలను; పొదువు= చుట్టుకొనే; [క్రూరతమైన్‌= (క్రౌర్యంతో; దుస్పాధము+అగు= సాధించటానికి వీలుకానట్టి; 
అర్జున+అగ్నిని= అర్జునుడు అనే అగ్నిని; నేను+అ= నేనే (నేను ఒక్కడినే); పూని= (ఎంత కష్టమైనా) ప్రయత్నించి; శర= 
బాణాలు అనే; వర్షమునన్‌= వానతో; సాధించెదన్‌= సాధిస్తాను (చల్లారుస్తాను). 


తాత్సర్యం: కోపం అనే మంటలతో చుట్టూ అలుముకొంటూ, శత్రువుయొక్క బలం అనే ఇంధనాన్ని (మండటానికి 
అవసరమైన పదార్ధాన్ని), చుట్టుముట్టే క్రార్యంతో, సాధించటానికి ఏలుపడనట్టి అర్జునుడు అనే భయంకరమైన 
అగ్నిని, నా బాణాలవర్షంతో నేనే చల్లార్శివేస్తాను. (అగ్నిని రూపుమాపుతాను - నాశనం చేస్తాను అని భావం). 


విశేషం: అలం: రూపకం. ఇందులో అర్జునుడికీ అగ్నికీ అభేదం చెప్పబడింది. ఆ పోలిక చెప్పింది కూడా కర్షుడే! (కోధం 
ఎర్రటిది - దానిని కవులు మంటలతో పోలుస్తారు. వ్యాపించటం మంటల లక్షణం. పరాక్రమాన్ని అగ్నితో కవులు ఉపమిస్తారు. 
అర్జునుడు అనే అగ్నిని చల్లార్చటానికి ఎవ్వరూ వద్దనీ, తన బాణవర్షంతో తా నొక్కడే దానిని చల్లార్చుతాననీ, అది 
కష్టసాధ్యమే అనీ కర్ణుడు అంటాడు. తనకు శత్రువైన అర్జునుడి పరా(క్రమాన్ని కర్ణుడు (ప్రశంసించాడు. ఇందులో ఒక రహస్యం 
ఉన్నది. శత్రుబలాన్ని పొగిడి, అంత గొప్పవాడిని జయిస్తాను అని అనటం కర్గుడ ఆధిక్యం తెలియటానికే! ఇది కూడా, కర్లుడు 
తనను తాను పొగడుకొన్నట్టే అవుతుంది. 


కవులు ఇటువంటి పద్దతిని పాటించటం సహజమే. రామాయణంలో కూడా వాల్మీకి రావణ పరా(క్రమాన్ని వర్లింపజేసి, 
అట్లాంటివాడిని సంహరించిన రాముడి పరా(క్రమాన్ని వర్తించకనే వర్లించినట్లు చిత్రించాడు. ఇది ఒక శిల్పం. 
ర ల బ్‌ (39) 


వ. పాండవమధ్యముండు పదుమూ(డు వత్సరంబులు పూంచి పట్టి కయ్యంబునకు వచ్చె; నతని లావును 
బీరంబును లోకంబునకు నెక్కియున్న యవి; యేనును గురుసేనయందు శక్తి శౌర్యంబులు గలవా(డన 
పోలె వర్తించెదం, గావున నే మిరువురము నొండొరులకు బాహుబల విలాసంబును, విక్రమ క్రీడా 
కౌశలంబును బ్రకటించుట యుచితంబు గాదె' యని వెండియు నిట్లనియె. 204 


ప్రతిపదార్థం: పాండవమధ్యముండు= అర్జునుడు; పదుమూండువత్సరంబులు= పదమూడేండ్డు; పూంచిపట్టి= ఎంతో ఉద్యమించి; 
కయ్యంబునకున్‌= యుద్ధానికి; వచ్చెన్‌= వచ్చాడు; అతని= అర్జునుని యొక్క; లావును= బలమూ; బీరంబును= పరా(క్రమమున్నూ; 
ఠా జ 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


లోకంబునకున్‌= జనానికి; ఎక్కియున్న+అవి= నచ్చి ఉన్నాయి ((ప్రశస్తమైనవి); ఏనును= నేనూ; కురుసేన+అందున్‌= 
కౌరవసేనలో; శక్తిశౌర్యంబులు= బలపరా(క్రమాలు; కలవాండన్‌+అపోలెన్‌= కలిగినవాడివలెనే; వర్తించెదన్‌= నడుచుకొంటాను; 
కావునన్‌= కాబట్టి; ఏము+ఇరువురమున్‌= మేమిద్దరమూ (అర్జునుడూ+కర్లుడూ); ఒండొరులకున్‌= ఒకరికొకరు; బాహుబల= 
భుజబలంయొక్క; విలాసంబును= విలాసాన్నీ; విక్రమ= పరాక్రమం అనే; క్రీడా= ఆటలోని; కౌశలంబును= నైపుణ్యాన్నీ; 
ప్రకటించుట= (ప్రదర్శించుట; ఉచితంబు+కాదె= తగినది కాదా?; అని; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 


తాత్సర్యం: పదమూడేండ్డు అర్జునుడు ఎంతో ప్రయత్నం చేసి ఈనాడు కయ్యానికి వచ్చాడు. ఆతడి బలం, 
పరాక్రమం లోకంలో పేరుకెక్కినట్టివే! నేను కూడా కురుసేనలో బలపరా[క్రమాలు కలిగినట్లే నడుచుకొంటున్నాను. 
కనుక మేమిద్దరం, ఒకరికొకరు భుజబలాన్నీ, పరా(క్రమాన్నీ ప్రదర్శించుకొనటం ఉచితంగా ఉంటుంది” అని ఇంకా 
కర్ణుడు ఇట్టా అంటున్నాడు. 


విశేషం: ఈ క్రింది పద్యంలో కర్షుడు అర్జునుడితో పోరాడటంలో ఉన్న కారణాలను వివరిస్తున్నాడు. ఈ కారణాలను 
గమనిస్తే కర్లుడి వ్యక్తిత్వం బాగా తెలుస్తుంది. 


సీ. “అనుదినంబును నంతకంతకు. బెరి(గెడి ; యధిపతి మన్నన యప్పు( దీర్చ, 
నర్లును నోర్డెద ననిలోన నే నని । యతనితోం బలికిన ప్రతిన నెలపం 
గర్జార్దనులయందు ఘను. దెవ్వండగు నొక్కొ; యను జనంబుల సందియంబు మాన, 
జమదగ్నిసుత కృపాశ్రయమున( బడసిన । విలువిద్య కలరూపు వెలయ జేయం 


ఆ. గనుట నే(డు పుణ్యదిన మయ్యె నాకు; మీ । కెల్ల బోరు సూడ నిష్టమేనిం 
జూడు డట్లు గాక వేడుక లేదేని, | సంతసమున( బసుల జాడ. బొండు.” 205 


ప్రతిపదార్థం: అనుదినంబునున్‌= రోజురోజూ; అంతకు+అంతకున్‌= ఉండేకొద్ది; పెరిలెడి= పెరిగిపోతున్న; అధిపతి= రాజైన 
సుయోధనుడియొక్క; మన్నన= ఆదరణ అనే; అప్పున్‌= బుణాన్ని; తీర్చన్‌= తీర్చటానికీ; నేను= నేను; అనిలోనన్‌= 
యుద్దంలో; అర్జునున్‌= అర్జునుడిని; ఓర్చెదన్‌= ఓడిస్తాను; అని= అంటూ; అతనితోన్‌= ఆ దుర్యోధనుడితో; పలికిన= 
మాట్లాడిన; ప్రతిన= (ప్రతిజ్ఞ; నెణపన్‌= నెరవేర్చటానికీ; కర్ల+అర్జునులయందున్‌= కర్షుడు, అర్జునుడు - అనే మా ఇద్దరిలో; 
ఘను(డు= అధికుడు; ఎవ్వ(డు= ఎవడు; అగును+ఒక్కొ= అవుతాడో; అను= అనేటటువంటి; జనుల= జనుల (లోకుల) 
యొక్క; సందియంబు= అనుమానం; మాన్సన్‌= పోగొట్టటానికీ; జమదగ్ని= జమదగ్ని అనే మహర్షియొక్క; సుత= కుమారుడైన 
పరశురాముడియొక్క; కృపా+ఆ(శ్రయమునన్‌= కరుణయొక్క ఆశయంతో (దయవలన లభించిన ఆదరణతో); పడసిన= 
సంపాదించిన (పొందిన); విలువిద్య= ధనుర్విద్యయొక్క; కలరూపు= నిజమైన రూపాన్ని; వెలయన్‌+చేయన్‌+కనుటన్‌= 
ప్రకటించకలగటం వలన; నాకున్‌= నాకు; నేండు= ఈదినం; పుణ్యదినము= పవిత్రమైన దినం (పండుగ దినం); అయ్యెన్‌= 
అయింది; మీకున్‌= మీకు; ఎల్లన్‌= అంతమందికీ; పోరు= యుద్దాన్ని (మా ఇద్దరి యుద్దాన్ని); చూడన్‌= చూడటం; 
ఇష్టము+ఏనిన్‌= ఇష్టమయితే; చూడుండు= చూడండి; అట్టు+కాక= చూడటం ఇష్టంలేకపోతే; వేడుక= ఉత్సాహం; లేదు+ఏనిన్‌= 
లేనట్టైతే; సంతసమునన్‌= సంతోషంతో; పసుల= పసులయొక్క; జాడన్‌= దారిని (ఆవులు వెళ్ళిన దారిన); పొండు= పోండి. 


తాత్పర్యం: 'దినదినానికీ అంతకంతకూ పెరిగిపోయే ప్రభువైన దుర్యోధనుడి ఆదరణ అనే అప్పు తీర్చుకొనటానికీ; 
నేను అర్జునుడిని యుద్దంలో జయిస్తానని రాజుతో చేసిన ప్రతిన నెరవేర్చుకొనటానికీ, మా ఇద్దరిలో (కర్ణార్డునులలో) 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 553 


అధికుడు ఎవడో అను సందేహంతో ఉండే లోకుల అనుమానాన్ని పోగొట్టటానికీ జమదగ్ని కుమారుడైన పరశురాముడి 
దయవలన కలిగిన ఆశ్రయంతో పొందిన విలువిద్యయొక్క నిజరూపం ఏమిటో తెలపటానికీ, తగిన అవకాశం నాకు 
చిక్కింది. కనుక ఈ దినం నాకు చాల పవిత్రమైన దినం. మా ఇద్దరి పోరాటాన్ని మీరందరూ చూడాలని ఇష్టపడితే 
చూడవచ్చును, అట్లాకాక, చూడాలనిపించకపోతే, ఆవులు పోయినదారినే పోండి.” 


విశేషం: కర్టుడు పైన చెప్పిన కారణాలలో మొదటిది- ఆతడి కృతజ్ఞతాభావానికి నిదర్శనం. కేవలం అర్జునుడికి పోటీగానే 
కర్గుడిని దుర్యోధనుడు గౌరవించాడు. దానిని నిరూపించుకొనటానికి ప్రయత్నించవలసిన బాధ్యత కర్లుడికి ఉన్నది. అందుకే 
ఆతడు దానిని గొప్పగా చెప్పుకొన్నాడు. తాను చేసిన (ప్రతిజ్ఞను నిలబెట్టుకొనగలగటం రెండవ కారణం- మూడో కారణం, 
ఆతడి విశ్వాసాన్ని తెలుపుతుంది. నాలుగోది- ఆతడి పరాక్రమాన్ని సూచిస్తుంది. ఇవన్నీ తరువాత కేవలం ప్రగల్భాలుగానే 
మిగిలిపోతాయి. 


వ. అనిన నమ్మాటలు విని కృపాచార్యుం డతని కిట్లనియె. 206 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆ విధంగా పలుకగా; ఆ+మాటలు= కర్ణుడియొక్క ఆ మాటలు; విని; కృపాచార్యుండు; 
అతనికిన్‌+ఇట్లు+ అనియెన్‌= ఆ కర్షుడితో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: కర్ణుడు మాట్లాడిన మాటలను విన్న కృపాచార్యుడు ఆతడితో ఇట్టా అన్నాడు. 


ఆ. 'కయ్యమునక యెపుడు. గాలు ద్రవ్వుదు, కార్య । గతికి. జొరవు; నీతియుతులు సమర 
మధమ సాధనముగ నాడుదు రర్ద సం । సిద్ది. బొందు తెటి(గు సేయు నెడల. 207 


ప్రతిపదార్థం: కయ్యమునకున్‌+అ= పోట్లాటకే; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; కాలు+(త్రవ్వుదు(వు)= తయారౌతావు; (ఆబోతు 
మరొకదాన్ని చూచి, కాలితో నేలను తవ్వుతుంది. దానివలన రెండోదానికి రోషం వస్తుంది. కనుక కాలుత్రవ్వు అంటే, 
'ప్రేరేపించుట అనీ అర్థమే); కార్యగతికిన్‌+చొరవు= పనితీరు ఎట్టా ఉందో గమనించి దాన్ని సాధించేదానికి ప్రయత్నించవు 
అని భావం; అర్థ= ప్రయోజనంయొక్క; సంసిద్ది పొందు= సిద్దిని (చివరి ఫలితాన్ని) పొందే; తెజుంగు= విధానాన్ని (పద్దతిని); 
చేయు+ఎడలన్‌= ఆచరించే సమయాలలో; నీతియుతులు= రాజనీతి తెలిసినవారు; సమరము= యుద్దాన్ని; అధమసాధనముగన్‌= 
నీచమైన ఉపాయంగా; ఆడుదురు= చెప్తారు. 


తాత్సర్యం: “నీవు ఎప్పుడు చూచినా పోట్టాటకే కాలుదువ్వుతూ ఉంటావు. అంతకుమించి కార్యం తీరును గమనించి, 
దాన్ని సాధించటానికి నీ బుద్ది పనిచేయదు. ప్రయోజనాన్ని సాధించుకొనే కార్యనిర్వహణలో యుద్దం ఒక నీచమైన 
సాధనం అని రాజనీతి తెలిసిన పెద్దలు చెప్పుతారు. 


నిశేషం: సామం, దానం, భేదం, దండోపాయం - అని రాజులకు నాలుగు సాధనాలుంటాయి. మొదటి మూడు ఫలించనప్పుడు, 
చివరిదైన దండోపాయం (యుద్దం) తప్పదు. ఆ స్థితిలోనే దాన్ని ఉపయోగించాలి. కాని, కర్ణుడు, అట్లాకాక, అయినదానికీ, 
కానిదానికీ కయ్యానికే కాలుదువ్వుతాడు. దానినే కృపాచార్యుడు చెప్పింది. 


క _ అగు దేశకాల బల యుత । ముగ జేసిన పోర నరములు; మోటికులై 
తెగ బాటి తమ్ము నెదిరిని । వగవక తొడరుటల. గీడు వర్తిల్లు( దుదిన్‌. 208 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దేశ= దేశమూ; (ప్రాంతం); కాల= సమయం; బల= బలం (సైన్యం-శక్తిసామర్థ్యాలు); యుతముగన్‌= 
కూడుకొన్నట్టు (పై మూటినీ కుదిరించుకొని); చేసిన పోరన్‌= చేసిన పోరాటంలో (యుద్దంలో); అర్థములు+అగున్‌= ప్రయోజనాలు 
కలుగుతాయి; (దేశ, కాల, బలాలను గమనించక); మోజకులు+ఐ= మంచిచెడ్డలు తెలియని మూర్భులై; తెగన్‌+పాణి= 
మోటుగా సాహసించి; తమ్మున్‌= తమనూ; ఎదిరిని= పగవాడిని (శత్రువును); వగవక= అంచనా వేసికొనక; తొడరుటలన్‌= 
ఎదుర్కొనటంచేత; తుదిన్‌= కడకు; కీడు= అపాయం (చేటు); వర్తిల్లున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: దేశాన్నీ, కాలాన్నీ, బలాన్నీ సమకూర్చుకొని చేసిన యుదంలో విజయం సిదిసుంది. అటాకాక, మూర్ధత్త్వంతో, 
య థా వో ఖ్‌ 

సాహసంతో తననూ, శత్రువునూ అంచనా వేసికొనక, పోరాడితే చివరకు చేటు మూడుతుంది. 

విశేషం: యుద్దానికీ, దాని విజయానికీ; దేశ కాల, బలాలకు సంబంధించిన ఆనుకూల్యం అవసరం. దేశం అంటే తనదికాక 

వేరే దేశం కావచ్చును, లేదా ప్రాంతం కావచ్చును. ఆ ప్రాంతం రాజుతో యుద్దానికి తలపడేటప్పుడు, ఆ ప్రాంతం (దేశం) 


తనకు ఎప్పుడు అనుకూలమో (శీతోష్టస్థితులవలన) (గ్రహించుకొనాలి. అంతేకాక, ఇంకా అక్కడ తన అవసరాలకు సరిపడే 
వస్తు సౌకర్యాలున్నాయా లేవా చూసికొనాలి. ఇది దేశీయమైన గమనిక. 


తరువాత కాలసంబంధం అయిన ఆనుకూల్యాన్ని చూడాలి. కాలం అంటే సమయం. ఇది చాలా (ప్రధానం. ఏ పనికీ 
కాలం అనుకూలించాలి. యుద్దం అనేది చాలా పెద్ద కార్యం. ఏ కాలంలోని యుద్దం తనకు అనుకూలం, ఏసమయం 
శతువుకు అనుకూలం అన్నదానిని గమనించటం కాలగమనిక. 


బలం అంటే సైన్యం. తన బలం ఎంతో, ఎదిరి బలం ఎంతో తెలిసికొనాలి. దీనినే బాగా అంచనా వేసికొనాలి. 
అప్పుడే విజయం లభిస్తుంది. 


వ. అక్కిరీటి యొక్కరుండ కాండె యని తలంతు మేని. 209 
ప్రతిపదార్థం: ఆ+కిరీటి= ఆ అర్జునుడు; ఒక్కరుండ కాండె= ఒక్కడే కదా; అని తలంతుము+ఏనిన్‌= అని అనుకొందామంటే. 
తాత్సర్యం: ఆ అర్జునుడు ఒంటరివాడే కదా అని మనం అనుకొన్నామంటే, (ముందుకు అన్వయం). 

విశేషం: అర్జునుడు ఒంటరిగా (ప్రదర్శించిన ఆతడి పరాక్రమ సన్నివేశాలను కృపాచార్యుడు కర్షుడితో వివరిస్తున్నాడు. 


సీ, శక్రాది సురలతో సంగ్రామ మొనరించి | ఖాండవం బేర్డె నొక్కరు(డ కాండె! 
యాదవ బలమెల్ల నాంగం ద్రోచి సుభద్ర । గడిమిమై దెచ్చె నొక్కరుండ కాడె! 
దిగ్విజయంబున( దేజంబు చేసె ని । క్కురువంశమునకు నొక్కరుండ కాయె! 
బలముతో గంధర్వపతి నోరి విడిపించెం । గౌరవేశ్వరుని నొక్కరుండ కాండె! 


ఆ. అని నివాత కవచులను దానవుల నాత(। డొక్కరుండ కాడె యుక్కు మడంచె; 
నమరులకు నజేయులగు కాలకేయుల । నొక్కరుండ కాండె యొడిచెం గర్భ! 210 
ప్రతిపదార్థం: కర్ల!= ఓ కర్ణా!; శక్ర+ఆది= ఇంద్రుడు మొదలైన; సురలతోన్‌= దేవతలతో; సం(గ్రామము+ఒనరించి= 


యుద్దాన్ని చేసి; ఖాండవంబు+ఏర్ఫెన్‌= ఖాండవవనాన్ని కాలింది; ఒక్కరుండ+కాం21= ఒక్కడే కదా!; యాదవబలము+ఎల్లన్‌= 
యాదవులయొక్క సైన్యాన్ని అంతా; ఆంగన్‌+త్రోచి= ఆగిపోయేటట్టు వెనక్కు తోసేసి (కమ్ముకొని); సుభద్రన్‌= బలరామకృష్ణుల 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 555 


చెల్లెలైన సుభద్రను; కడిమిమైన్‌= పరా(క్రమంతో; తెచ్చెన్‌= తెచ్చింది; ఒక్కరుండ కాండె?= ఒక్కడే కదా?; దిగ్విజయంబునన్‌= 
అన్ని దిక్కులను జయించటంతో; ఈ= ఈయొక్క; కురువంశమునకున్‌= కురువంశానికి; తేజంబుచేసెన్‌= తేజస్సు 
కలిగించాడు. (కులాన్ని వెలిగించాడు- కీర్తి తెచ్చాడు అన్నమాట); ఒక్కరుండ కాండె?= ఒక్కడే కదా! బలముతోన్‌= సైన్యంతో 
ఉన్న; గంధర్వపతిన్‌= గంధర్వరాజైన చిత్రసేనుని; ఓర్చి= ఓడించి; కౌరవ+ఈశ్వరునిన్‌= కౌరవరాజైన దుర్యోధనుడిని; 
విడిపించెన్‌= విడిపించింది; ఒక్కరు(డ కాండె?= ఒక్కడే కదా! అనిన్‌= యుద్దంలో; నివాతకవచులు+అను దానవులను= 
నివాతకవచులు అనే పేరున్న రాక్షసులను; ఆతండు= ఆ అర్జునుడు; ఒక్కరుండ కాండె!= ఒక్కడే కదా! ఉక్కుమడంెన్‌= 
చంపివేశాడు; అమరులకున్‌= దేవతలకు; అజేయులు+అగు= జయించటానికి సాధ్యంకానట్టి; కాలకేయులన్‌= కాలకేయులనే 
రాక్షసులను; ఒక్కరుండ కాండె= ఒక్కడే కదా; ఒడిచెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: ఓ కర్ణా! అర్జునుడు ఒంటరివాడు కదా అని అనుకొంటున్నావేమో! ఇంద్రుడు మొదలైన దేవతలందరితో 
యుద్దం చేసి ఖాండవాన్ని అర్జునుడు ఒక్కడే గదా దహించింది? సాటిలేని పరాక్రమంతో యాదవసైన్యాన్ని అంతా 
ఆపి, సుభద్రను తీసికొని వచ్చింది ఒక్కడే కదా? నాలుగు దిక్కులూ జయించి ఈ కురువంశానికి పేరు తెచ్చింది 
ఆతడు ఒక్కడే కదా? అమితమైన సైన్యంతో వచ్చిన గంధర్వరాజైన చిత్రసేనుడిని జయించి, కురుపతి అయిన 
దుర్యోధనుడిని విడిపించింది అర్జునుడు ఒక్కడే కదా? భయంకరమైన యుద్దం చేసి, నివాతకవచులను నాశనం 
చేసింది అర్జునుడు ఒక్కడే కదా? అట్లాగే దేవతలకే సాధ్యపడని కాలకేయులు అనే దానవులను సంహరించింది 
ఆ అర్జునుడు ఒక్కడే కదా? 


విశేషం: అలం: ఉదాత్తం, అంత్యాను ప్రాసం. అర్జునుడి పరా(క్రమాన్ని నిరూపించే ఆరు సన్నివేశాలను కృపాచార్యుడు కర్టుడికి 
వివరించాడు. అర్జునుడి పరాక్రమ నిరూపణకు ఈ ఆరు సన్నివేశాలూ చాలా ప్రధానం అయినవి. అందుకే కృపాచార్యుడు 
కర్గుడికి వీటినే చెప్పింది. పైవాటిని గమనించి అయినా కర్షుడు తగ్గుతాడేమోనని కృపుడి భావం. ఇన్ని సన్నివేశాలలో ఒంటరిగా 
గెలిచిన విజయుడు, ఇప్పుడు కూడా గెలుస్తాడని సూచన! '“అజేయులు” అనే పదం 'అజయ్యులు” అనే అర్థంలో వాడబడింది. 
(అజేయులు= జయింపదగనివారు; అజయ్యులు= జయింపశక్యం కానివారు) 


ఈ [క్రింది పద్యంలోనూ (ద్రౌపది స్వయంవర సందర్భాన్ని పురస్కరించుకొని, కృపాచార్యుడు కర్ణుడికి, అర్జునుడి 
ఒంటరి పరా(క్రమాన్ని గురించే వివరిస్తున్నాడు. 


ఉద్యోగపర్వం ప్రథమాశ్వాసంలోని 299వ పద్యంలోకూడా తిక్కన 'అజయ్యులు” అనటానికి బదులుగా 'అజేయులు” 
అని ప్రయోగించాడు. '..నిజానుజన్ము లక్షీణ పరా(క్రముల్‌, సుతు లజేయులు”- ఇతి యతిస్థానం కూడా. 


క, భూవరులైల్లను నొక్కట । ద్రోవదికై తొడరి యతనితో( బెనంగి కడుం 
జేవ సెడి పోవు నప్పుడు, । నీ వచ్చట గలవో లేవొ నిక్కమ చెపుమా! 211 


ప్రతిపదార్థం: భూవరులు+ఎల్లనున్‌= రాజులందరూ; ఒక్కటన్‌= ఒకేమారు; (ఒక పర్యాయం అనే అర్థాన్ని కూడా కొందరు 
చెప్పారు. ఇది నిస్సారమైన అర్థం. కనుక, 'ఒకేమారు; ఒక్కుమ్మడి' అనే అర్థమే (గ్రహించబడింది); ద్రోపదికై= (ద్రౌపదికొరకు; 
తొడరి= పూనుకొని (ప్రయత్నించి); అతనితోన్‌= అర్జునుడితో; పెనంగి= యుద్దం చేసి; కడున్‌+చేవ+చెడి= ధైర్యాన్ని, శక్తిని 
కోల్పోయి; పోవునప్పుడు= పరాజితులై పరుగెత్తి పోయేటప్పుడు; నీవు= నీవు; అచ్చటన్‌= ఆ చోట; కలవా?లేవా?= ఉంటివా? 
లేవా?; నిక్కము+అ= నిజాన్నే; చెపుమా!= చెప్పాలి సుమా! 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రాజులందరూ ఒకేసారి [ద్రౌపదికొరకు పూనుకొని, అర్జునుడితో పోరాడి, చివరకు ధైర్యాన్ని కోల్పోయి 
పారిపోయేటప్పుడు కర్ణా! నీవు అక్కడ ఉన్నావా? లేవా? నిజం చెప్పుము. 


విశేషం: పాండవులలో ఒక్కరొక్కరే, ఒక్కొక్క దిక్కును ఎదురులేని పరాక్రమంతో జయించారనీ, పనికిరాని గర్వం నీ 
కెందుకు అనీ, కృపుడు కర్షుడిని ఈ (క్రింది పద్యంలో అధిక్షేపిస్తూ ఉన్నాడు. 


చ. కుంతీనందను లొక్కం డొక్కండ రిపుక్షోభంబు సంధిల్ల దు 
ర్లాంత స్వైర పరాక్రమంబులు మహోత్సాహంబునం జేసి; ర 
త్యంతోదగ్రత( బల్కె దీ విచట బాహాశక్తి యిమ్మేదినీ 
కాంతుం డియ్యకొనంగ( బూనితి వృథా గర్వంబు నీ కేటికిన్‌? 212 


ప్రతిపదార్థం: కుంతీనందనులు= కుంతీదేవి కుమారులైన పాండవులు; ఒక్కండు+ఒక్కండు+అ= ఎవడికి వాడే (విడివిడిగా); 
రిపు= శత్రువులకు; క్షోభంబు= కలత; సంధిల్లన్‌= కలిగేటట్టు; మహా+ఉత్సాహంబునన్‌= అధికమైన ఉత్సాహంతో; దుర్దాంత= 
అణచటానికి వీలులేని (ఎదురులేని); స్వైర= స్వేచ్చతో కూడిన (స్వతంత్రమైన- ఎవరికీ స్వాధీనం కానట్టి); పరాక్రమంబులు= 
పౌరుషాలు ((ప్రతాపాలు); చేసిరి= చూపారు; ఈవు= నీవు; ఇచటన్‌= ఇక్కడ; బాహాశక్తి= భుజబలాన్ని గురించి; అతి+అంత= 
మిక్కిలి; ఉగ్రతన్‌= తీవ్రంగా (గొప్పగా); పల్కెదు= చెప్పుతున్నావు; ఈ+మేదినీ కాంతుండు= రాజైన ఈ దుర్యోధనుడు; 
ఇయ్యకొనంగన్‌= మెచ్చుకోగా; పూనితి= యుద్దం చేయటానికి పూనుకొన్నావు; వృథా= అనవసరమైన (పనికిరాని); గర్వంబు= 
అహంకారం; నీకున్‌= నీకు; ఏటికిన్‌?= ఎందుకు? 


తాత్పర్యం: పాండవులలో ఎవరికి వారే ఒక్కరొక్కరుగా ఎంతో ఉత్సాహంతో శత్రువులకు సంక్షోభాన్ని కలిగించి, 
ప్రతాపాన్ని చూపి, దిగ్విజయం చేశారు. ఇక్కడ నీవేమో భుజ విక్రమాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకొంటున్నావు. 
ఈ రాజు నిన్ను మెచ్చుకొని నీవు చెప్పేది వింటున్నాడు. కర్ణా! నీకు పనికిరాని గర్వం ఎందుకు? 


తే. ఏచి మున్నీరు చేయీం6త నీంద, నగ్ని | నుటుక, వాసుకి కోటిలు పెటుక( గడంగి 
నట్లు గాదె రాధేయ! నీ వర్దునునకు€ । బోర నెక్కటి మార్కొనం బూను టరయ!. 213 


ప్రతిపదార్థం: రాధేయ!= ఓ కర్ణా! (రాధ పెంపుడు కొడుక); నీవు= నీవు; అర్జునునకున్‌= అర్జునుడిని; పోరన్‌= పోరాటంలో 
(యుద్దంలో); ఎక్కటి= ఒంటరిగా; మార్కొనన్‌= ఎదిరించటానికి; పూనుట= పూనుకొనటం; అరయన్‌= చూడగా; ఏచి= 
విజృంభించి (చెలరేగి); మున్నీరు= సము[ద్రం; చేయో(తన్‌= చేతి ఈతతో (వేరే ఆధారం ఏదీ లేకుండా); ఈందన్‌= 
ఈదటానికీ; అగ్నిన్‌= నిప్పులో; ఉటుకన్‌= దూకటానికీ; వాసుకి= సర్పరాజైన వాసుకియొక్క; కోజలు పెజుకన్‌= కోరలు 
పీకివేయటానికి; కడంగిన+అట్టుకాదె?= (ప్రయత్నించినట్లే కదా? 


తాత్సర్యం: ఓ కర్ణా! నీవు ఒక్కడవే అర్జునుడిని ఎదిరిస్తాను - అని అనటం ఎట్లా ఉన్నదంటే- చేతి ఈతతో 
సముద్రాన్ని ఈదుదామని అనుకొనటంవలె, నిప్పులలో దూకటంవలె, సర్పరాజైన వాసుకి కోరలను పెరకాలని 
అనుకొనటంవలె ఉన్నది. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 557 


విశేషం: అలం: మాలోపమ. పైన చెప్పిన మూడు పనులు అసాధ్యాలు అయినట్టివి. ఎవ్వడు కానీ కేవలం చేయీతతో, అంతు 
తెలియని సముద్రాన్ని దాటటంగానీ, నిప్పులలో నేరుగా దూకటంగానీ, మహా భయంకరుడైన వాసుకి అనే సర్పరాజు కోరలను 
పీకటంగానీ చేయలేడు. అటువంటి అసాధ్యమైన పనులను చేయగలిగితే, అర్జునుడిని ఎదిరించవచ్చును అని భావం. ఆ 
పనులను చేయటం సాధ్యం కాదు కనుక, అర్జునుడిని జయించటం వీలుకాదని ధ్వని. 


పైమాటలలో, కృపాచార్యుడికి అర్జునుడిపై ఉన్న వాత్సల్యం, (ప్రేమ, విశ్వాసం, ఆదరాలే కాక్క కర్టుడిపై ఉన్న 
నిరాదరణా, అనిష్టతా, రాజును పెడదారి పట్టించకుండా యుక్తియుక్తంగా హితం చెప్పే తీరూ మొదలైన భావాలు కూడా 


క _ బలుగాలిం బేర్దు దావా । నల మొక్కరు. డార్వం బోయినను దీటునె? నీ 
చల ముడుగు; సాహసమునం । గలదే మేలెట్లు? నధిపు( గావంగ వలదే? 214 


ప్రతిపదార్థం: బలు= బలమైన (పెద్దదైన); గాలిన్‌= గాలితో (యుంరూమారుతంతో); పేర్చు= అతిశయించిన (చెలరేగిన); 
దావ= అడవి సంబంధమైన; అనలము= అగ్నిని; (దావాగ్నిని); ఒక్కరుండు= ఒంటరిగా ఒక్కడే; ఆర్పన్‌+పోయినను= 
చల్చార్చటానికి పోతే; తీటునె?= సరిపోతుందా? (ఆరిపోతుందా?); నీ= నీయొక్క; చలం= పట్టుదల; ఉడుగు(ము)= 
విడిచిపెట్టుము; సాహసమునన్‌= దుస్పాహసంతో; మేలు కలదు+ఏ= మంచి కలుగుతుందా?; ఎట్టు= ఏ రకంగానైనా; 
అధిపున్‌= రాజైన దుర్యోధనుడిని; కావంగన్‌ వలదే?= కాపాడుకొనాలి కదా! 


తాత్సర్యం: కర్ణా! పెనుగాలితో పెచ్చుపెరిగి చెలరేగే దావానలాన్ని ఒక్కడు ఎంత ప్రయత్నించినా ఆర్పగలుగుతాడా? 
న్ఫీ పట్టుదల విడిచిపెట్టుము. (ఆలోచన లేని) నీ సాహసంతో మంచి జరుగదు. ఎట్లాగైనా ముందు రాజును 
కాపాడుకొనాలి కదా! 


విశేషం: అలం: దృష్టాంతం. అర్జునుడిని యుంయూమారుతంతో కూడిన దావానలంతో కృపాచార్యుడు పోల్చాడు. 
రుంరూమారుతంతో అగ్ని ఎక్కువగా వ్యాపిస్తుంది. అగ్నికి వ్యాపించే గుణం సహజం. దానికితోడు దానికి మిత్రమైన గాలి 
కూడా చేరింది. అందులో అది మామూలు గాలి కాదు; రయుంరూమారుతం. ఇంక చెప్పాల్సిందేముంది? అగ్ని చెలరేగి, 
అడవినంతా కాలుస్తుంది. అట్లాగే అర్జునుడు, గాలితో కూడిన అగ్నివలె చెలరేగి వస్తున్నాడు. ఇంక ఏమీ మిగలదు. కనుక 
రాజునైనా కాపాడుకొనాలి అని - అందుకే కృపుడు అన్నది. 


తే. కురువిభుండును భీష్ముండు గురుండు గురుత | నూభవుండును నీవు నేనును గడంగి 
కూడుకొని తాకుదము, గాక క్రీడితోడ । నొంటి మార్కొనవశమె ముక్కంటికైన?” 215 


ప్రతిపదార్థం: కురువిభుండును= కౌరవరాజైన దుర్యోధనుడూ; భీష్ముండు= కురుపితామహుడైన భీష్ముడూ; గురు(డు= 
గురువైన ద్రోణాచార్యుడూ; గురుతనూభవుండును= గురువు కుమారుడైన అశ్వత్థామా; నీవున్‌= నీవూ (కరుడు); నేనును= 
నేనూ (కృపాచార్యుడిని); కడంగి= బాగా ప్రయత్నించి (సులువుగా కాదనుట); కూడుకొని= కలసి; తాకుదము= (అందరం 
కలిసి) ఎదిరిద్దాం; కాక= మనం అందరం ఒకటిగా కలిసి కాక, ఎవడికి వాడుగా ఎదిరిస్తే; ముక్కంటికిన్‌+ఐనన్‌= ఆ 
పరమేశ్యరుడికైనా; క్రీడితోడన్‌= అర్జునుడితో; ఒంటిన్‌= ఒంటరిగా; మార్కొనన్‌+వశమె?= పోరాడటం సాధ్యం అవుతుందా? 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కురుపతి అయిన దుర్యోధనుడూ, పితామహుడు అయిన భీష్ముడూ, ఆచార్యుడైన ద్రోణుడూ, అశ్వత్తామా, 
నీవూ, నేనూ అందరం కలిసి అర్జునుడిని ఎదిరించుదాం. మనమంతా కలిసి కాక, విడివిడిగా ఆతడిని ఎదిరించాలంటే, 
ఆ ముక్కంటికే శక్యం కాదు, ఇంక మన కెట్టా వీలవుతుంది?” 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. కిరాతార్డునీయ కథను ఈ సందర్భంలో అన్వయించుకొనాలి. అర్జునుడి బలానికి మెచ్చిన 
శివుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. 


కర్ణుడు కృపాచార్యు నధిక్షేపించి పలుకుట (సం. 4-46-1) 


క. అని పలికిన సంరంభం । బున నినసుతు. డిట్టులను “రిపులయెడ. జిత్తం 
బున నీవు ప్రియము గలుగుటం । గనికని నిను దోడు పిలువంగాం బతి బేలే! 216 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= కృపాచార్యుడు పైవిధంగా చెప్పగా; ఇనసుతుండు= సూర్యుడి కుమారుడైన కర్షుడు; 
సంరంభంబునన్‌= ఆర్భాటంతో (సరభసంగా); ఇట్టులు+అనున్‌= (కృపుడితో) ఇట్లా అంటాడు; రిపుల యెడన్‌= శత్రువుల 
పైన; చిత్తంబునన్‌= (నీ) మనస్సులో; నీవు= నీవు; ప్రియము+కలుగుటన్‌= అభిమానం (ప్రేమ) కలిగి ఉన్నావని; కనికని= 
బాగా చూచి(తెలిసి) కూడా; నినున్‌= శత్రువులపై ప్రేమ ఉన్న నిన్ను; తోడు= తోడుగా (కూడా); పిలువ(గాన్‌= రమ్మని 
పిలిచినదానికి; పతి= రాజైన ఈ దుర్యోధనుడు; బేల+ఏ!= అమాయికుడే! 


తాత్సర్యం: కృపాచార్యుడు పైవిధంగా కర్ణుడిని మందలిస్తే దానికి కర్షుడు సంరంభంతో ఇట్టా అంటున్నాడు. 'నీవు 
మనస్సులో శత్రువులమీద అభిమానం ఉండేవాడివని బాగా తెలిసికూడా, నిన్ను తోడుదెచ్చుకొన్న రాజైన దుర్యోధనుడు, 
ఏమైనా అమాయికుడే! 


విశేషం: కర్షుడు, కృపాచార్యుడిని ఆక్షేపిస్తూనే, దుర్యోధనుడి అమాయకత్య్వాన్నీ సూచించాడు. అమాయకత్వం మంచితనంలో 
ఒక భాగం. అందువలన కర్లుడు దుర్యోధనుడి మంచితనాన్ని కూడా (ప్రశంసించాడు. రాజు మంచివాడు, అమాయకుడు 
కాబట్టే నీవంటి వాళ్ళ (శత్రు పక్షపాతం ఉండేవాళ్ళ) ఆటలు సాగుతున్నాయనీ ధ్వని. అసలు కర్గుడి మాటలలో (ప్రధానంగా, 
పెద్దలను నిరసించటం, నిందించటం వంటి భావాలు చాలా వ్యక్తమవుతాయి. ఇవన్నీ, కర్ణుడి అహంకారాన్నే సూచిస్తాయి. 
అంతేకాక, తానొక్కడే నిజంగా రాజుక్షేమాన్ని కోరేవాడు - అనే అభిప్రాయం గోచరించేటట్టు చేస్తాయి. ఇది ఆతడి మనస్తత్త్యం. 
తిక్కన మహాకవి. కర్షపాత్రను ఎంతో సూక్ష్మంగా పరిష్కరించాడు. 


క. ఏలిన వాని ధనంబులు । బాలురు బంధువులు. దారు బ్రదికిన దినముల్‌ 
వేలారిచి తిం; డ్రాతని । యోలముగని పిదప భీతి నొదుంగుదు రాజిన్‌. 217 


ప్రతిపదార్థం: ఏలినవాని= పాలించే రాజుయొక్క; ధనంబులు= సొమ్ములూ; బాలురు= పిల్లలూ; బంధువులున్‌= చుట్టాలూ; 
తారు= తమరూ; (బ్రదికినదినముల్‌= (బ్రదికున్నంతదాకా (చచ్చేవరకూ); వేలారిచి= సమృద్దిగా; తిండ్రు= తింటారు; ఆతని= 
ఆ రాజుయొక్క; ఓలము+కని= కష్టాన్ని చూసి; పిదపన్‌= తరువాత; ఆజిన్‌= యుద్దంలో; భీతిన్‌= భయంతో; ఒదు(గుదురు= 
(దొంగగా) ముడుచుకొంటారు (తప్పించుకొంటారు); 


తాత్పర్యం: పిల్లలూ, చుట్టాలూ, తామూ (బ్రదికినంతవరకూ రాజుగారి ధనాన్ని కావలసినంతగా తింటారు. ఆ 
రాజుకే ఆపద వస్తే యుద్దంలో భయంతో వెనక్కు ఒదిగి తప్పుకొంటారు. 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 559 


విశేషం: ఇందులో కర్షుడు, పరోక్షంగా కృపాచార్యుడినే కాక, (ద్రోణుడు మొదలైన వాళ్ళను కూడా ఆక్షేపిస్తున్నాడు. సమయం 
వచ్చినప్పుడు చల్లగా జారుకొంటారనీ, శత్రువులపై మనసులో అభిమానాన్ని నిలుపుకొంటారనీ, చాలా నీచంగా కర్గ్గుడు 
కృపాదులను ఆక్షేపించాడు. ఈ తరువాతి పద్యంలో కూడా, ప్రత్యేకించి కృపాచార్యుడిని ఇంకా నిందించాడు. 


క జన్నములు సేయునెడం బ । క్వాన్నంబులు గుడుచుచుండు; మధిపతి నిన్నున్‌ 
జన్నియ విడిచె రణముతటి; | మిన్నక కినువడక పొమ్ము మీగృహమునకున్‌. 218 


ప్రతిపదార్థం: జన్నములు+చేయు+ఎడన్‌= యాగాలు చేసేచోట; పక్స+అన్నంబులు= వండిన అన్నాలు; కుడుచుచున్‌+ఉండుము= 
తింటూ ఉండుము; రణముతటీన్‌= యుద్దంవచ్చిన సమయంలో; అధిపతి= రాజు (దుర్యోధనుడు); నిన్నున్‌= నిన్ను; 
జన్నియవిడిచెన్‌= ఆబోతువలె వదిలాడు; మిన్నక= ఊరికే; కినుపు+పడక= కోపగించుకొనక; మీ= మీయొక్క; 
గృహమునకున్‌+పామ్ము= ఇంటికి వెళ్ళుము. 


తాత్సర్యం: యజ్ఞాలు జరిగే చోటికి వెళ్ళి, తృప్తిగా బాగా వండిన భోజనాలను తింటూ ఊరకనే కూర్చో; రాజ 
నిన్ను యుద్దంలో ఆబోతును విడిచినట్లు విడిచిపెట్టాడు. అనవసరంగా కోపపడక, ఇంటికి వెళ్ళుము. 


విశేషం: (గ్రామాలలో ఆబోతును విడుస్తారు. దానిని ఎవరూ ఏమీ అనరు. అది ఎవరి పొలాలలో పైర్లు మేసినా కొట్టరు. అంటే 
దానికి అడ్డు లేదు. దానిని పవిత్రంగా చూస్తారు. కర్షుడి దృష్టిలో కృపాచార్యుడు ఆబోతు. రాజు యుద్దంలో ఆతడిని 
విచ్చలవిడిగా విడిచాడని కర్షుడి నింద. రాజే నిన్ను అట్లా వదిలేశాడు కనుక ని న్నేమీ అనరాదు అని కర్షుడు మరోచోట 
అంటాడు. ఇది కర్ణుడి మాన్య తిరస్కారానికీ, ఆతడి అహంకారానికీ నిదర్శనం. 


తే, ఏను విల్లందుకొనిన నీరేడు భువన । ములును వడవడ వ డ(కు; నా యలఘు బాహు 
బలము దలంపక పలికితి; పార్టు. డనంగ । నెంతవా( డొక్కరథికున కింత యేల?” 219 


ప్రతిపదార్థం: ఏను= నేను; విల్టు= ధనుస్సు; అందుకొనినన్‌= చేతికి తీసికొనగానే; ఈరు+ఏడు(ఈరేడు)= రెండేడులు 
(7+7); పద్నాలుగు అయిన; భువనములును= లోకాలు కూడా; వడవడ వడంకున్‌= గడగడలాడుతూ వణికిపోతాయి; నా= 
నా యొక్క; అలఘు= లఘువుకాని (అధికమైన); బాహుబలమున్‌= భుజశక్తి; తలయక= ఆలోచించక; పలికితివి= అట్లా 
అన్నావు; పార్భుండు= అర్జునుడు; అనంగన్‌+ఎంతవాండు= అంటే ఎంతవాడు?; ఒక్క= ఒక్కడైన; రథికునకున్‌= రథంపైనుండి 
యుద్దంచేసే వీరుడికి; ఇంత+ఏల?= ఇంతగా అనుకొనాలా? (భయపడాలా? ఏమి?) 


తాత్సర్యం: నేను విల్లును చేపట్టితే ఈ పదునాలుగు భువనాలూ గడగడ వణకిపోతాయి. నా భుజబలాన్ని 
లెక్కించకుండా అట్లా పలికావు. అర్జును డంటే ఎంత? ఒక రథికుడు. అంతేకదా! అతడిని గురించి ఇంతగా 
ఎందుకు భయపడాలి?” 


వ. అనియె; నిత్తెబింగున నందటుి( బలుకు పలుకులెల్ల వినుచు గాంగేయుండు కౌరవేశ్వరు నుద్దేశించి ధర్మార్ధ 
సంగతంబును సువిహితంబుగా నిట్లను; 'ద్రోణాచార్యుండు నీతి పథంబునం బలికె, నాచార్యతనయు 
వచనంబు లుచితంబులు; కృపాచార్యుం డాడిన చందంబును దెటింగువడియున్నయది; మన్ననగల 
మానిసియగుట నంగ రాజునకు సంగరపాటవంబు మాటలు దగుంగాక; మాన్యుల నధఃకరింపనగునే? 
యని వెండియు. 220 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; ఈ+తెజంగునన్‌= ఈవిధంగా; అందయున్‌= అందరూ; పలుకు పలుకులు+ఎల్లన్‌= 
పలికే మాటలను అన్నింటినీ; వినుచున్‌= వింటూ; గాంగేయుండు= గంగ కుమారుడైన భీష్ముడు; కౌరవ+ఈశ్వరున్‌= 
కురురాజైన దుర్యోధనుడిని; ఉద్దేశించి= గురించి; ధర్మ+-అర్థ+సంగతంబును= ధర్మప్రయోజనంతో కూడింది; సువిహితంబుగాన్‌= 
బాగా స్పష్టమయేటట్టు; (కూడుకొనేట్లు); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; (దోణ+ఆచార్యుండు= ఆచార్యుడైన 
ద్రోణుడు; నీతి పథంబునన్‌= నీతి మార్గంలోనే; పలికెన్‌= మాట్లాడాడు; ఆచార్యతనయు వచనంబులు= ద్రోణాచార్యుడి 
కొడుకైన అశ్వత్హాము మాటలు; ఉచితంబులు= యోగ్యమైనవి; కృపాచార్యుయ= ఆచార్యుడైన కృపుడు; ఆడిన చందంబును= 
పలికిన పద్దతి; తెణంగు+పడి, ఉన్న+అది= మంచి పద్దతిలో సాగి ఉన్నది; మన్నన గల మానిసి+అగుటన్‌= రాజుయొక్క 
ఆదరం పడసిన మనిషి కావటంచేత; అంగరాజునకున్‌= కర్గుడికి; సంగరపాటవంబు, మాటలు= యుద్ద(ప్రగల్భాలు; తగున్‌+కాక= 
తగినవి కావచ్చు; మాన్యులన్‌= గౌరవించదగినవారిని; అధఃకరింపన్‌+అగునే?= తక్కువ చేయవచ్చునా?; అని= అనిపలికి; 
వెండియున్‌= మరల. 


తాత్సర్యం: పైవిధంగా కర్షుడు అన్నాడు. ఇట్లా అందరూ అన్ని రకాలుగా మాట్లాడిన మాటలన్నీ భీష్ముడు వింటూ, 
దుర్యోధనుడితో ధర్మప్రయోజనం కలిసివచ్చేటట్టుగా ఇట్లా అన్నాడు. 'ఆచార్యుడైన (ద్రోణుడు నీతి పద్దతిలో 
మాట్లాడాడు. అశ్వత్థామ పలుకులూ ఉచితమైనవే! కృపాచార్యుడు పలికిన పద్ధతీ సవ్యంగానే ఉన్నది. కర్ణుడు, 
౧ యఖ — ఠా Bo) 
రారాజుమన్ననకు పాత్రుడైన మనిషి కాబట్టి యుద్ద చాతుర్యంతో కూడిన మాటలను మాట్లాడటం తగివుంది. కాని, 
గౌరవించదగిన వాళ్ళను తక్కువచేసి మాట్లాడవచ్చా?' అని అంతటితో ఆగక ఇంకా ఇట్టా అన్నాడు. 


విశేషం: |ద్రోణుడూ, అశ్వత్థామా, కృపాచార్యుడూ, కర్షుడూ మాట్లాడిన మాటలలో వారివారి మనస్తత్వాలు తెలిశాయి. పైవారి 
మాటలలోని అసలు సారాన్ని భీష్ముడు విశ్లేషణాత్మకంగా విమర్శనాదృష్టితో రాజుకు వివరించాడు. ఇది భీష్ముడి వ్యక్తిత్వాన్ని 
నిరూపిస్తుంది. కురుపితామహుడిగా, రాజనీతిజ్ఞుడుగా భీష్ముడు పైవారి సంభాషణలను పరామర్శించి, ఎవరితప్పూ లేదని 
అంటూ, కర్షుడు మాత్రం, మాన్యులను తక్కువచేసి, అవమానించి మాట్లాడటం సమంజసమౌతుందా? అని దుర్యోధనుడితో 
అన్నాడు. దీనివలన, ధర్మపరమైన భీష్ముడి సూక్ష్మదృష్టి అవగతం అవుతుంది. 


తరువాతి పద్యంలో కూడా భీష్ముడు, కర్గుడి మాటలనే విమర్శిస్తాడు. అట్లాగే తరువాతి రెండు పద్యాలలోనూ 
భీష్ముడు కర్గుడి మనస్తత్యాన్ని రాజుతో విమర్శిస్తాడు. [ద్రోణుడూ, అశ్వత్తామా, కృపుడూ ముగ్గురూ అర్జునుడిని ప్రశంసిస్తారు. 
ఆ ముగ్గురినీ కర్టుడు ఆక్షేపిస్తాడు. వీళ్ళలో వీళ్ళు మనస్పర్థలతో వాదించుకొంటూ ఉంటే చివరలో భీష్ముడు, పై ముగ్గురినీ 
మెచ్చుకొని, కర్ణుడిని తీవ్రంగా విమర్శించటం (అదీ రాజుతో) జరిగింది. ఇన్నిరకాల మనోభావాలను తిక్కన సూక్ష్మంగా 
చిత్రించి, వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాడు. ఇదే ఆయన ప్రత్యేకత. 


ఆ. “నేల ప్రొద్దెటింగి చాలుమానిసి రణో । ద్యమ మొనర్చి కాక, తగినవారి 
చెవికి. జేదుగాంగ నవమాన వాక్యంబు । లుడుగ కిట్లు పలుకు టొప్పు నెట్లు? 221 


ప్రతిపదార్థం: నేల= దేశమూ; (ప్రొద్దు= కాలమూ; ఎటింగి= తెలిసికొని; చాలు మానిసి= సమర్ధుడైన మనిషి రణ+ఉద్యమము= 
యుద్దానికి సంబంధించిన ప్రయత్నం; ఒనర్భి+కాక= చేస్తే కాని; తగినవారి చెవికిన్‌= యోగ్యులైనవాళ్ళ చెవులకు; చేంయ+కాం 
గన్‌= వెగటుగా (కటువుగా); ఉడుగక= వెనుకాడక; ఇట్టు= ఈ రకంగా; అవమాన వాక్యంబులు= అగారవమైన మాటలు; 
పలుకులు= మాట్లాడటం; ఎట్టు+ఒప్పున్‌?= ఎట్లా కుదురుతుంది? (ఏం బాగుంటుంది?). 


తాత్సర్యం: 'దేశాన్నీ, కాలాన్నీ గమనించిన సమర్జ్హుడైనవాడు యుద్దం చేయటానికి తగినట్టు ప్రయత్నం చేస్తే 
సరిపోతుంది, కాని, యోగ్యులైనవారి చెవికి కటువుగా, అమర్యాదగా మాట్లాడటం మాత్రం తగదు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 561 


నిశేషం: ఇందులో కర్ణుడు దేశ, కాలాల్ని తెలియనివాడనీ, యోగ్యులైన (ద్రోణుడు మొదలైన మాన్యులను అవమానంగా 
మాట్లాడటం తగదనీ భీష్ముడు దుర్యోధనుడికి చెప్పుతున్నాడు. 


క బీరము లావును మిగులంగ । వైరులు తటియైన( దొడర వచ్చినచోటన్‌ 
దూరమున వెరవుతోడి వి। చారము గలుగు టిది దగదె సద్దుద్దులకున్‌. 222 


ప్రతిపదార్థం: బీరము= పరా(క్రమమూ; లావును= బలమూ; మిగులంగన్‌= అధికం కాగా; వైరులు= శత్రువులు; తజి+ఐనన్‌= 
సమయం వస్తే; తొడరవచ్చిన= ముట్టడించటానికి వచ్చినట్టి; చోటన్‌= తావులో; దూరమునన్‌= దూరంలో ఉండగానే; 
వెరవుతోడి= ఉపాయంతో కూడిన; విచారము= ఆలోచన; కలుగుట= కలగటం; సత్‌+బుద్దులకున్‌= జ్ఞానం కలిగినవాళ్ళకు 
(తెలివైనవాళ్ళకు); ఇది= ఈ కలగటం; తగదె!= తగిందే కదా! 


తాత్సర్యం: బలం, ప్రతాపం అతిశయించేటట్టు శత్రువులు చుట్టుముట్టినప్పుడు తెలివిగలవాళ్ళు, దూరంగా ఉండగానే, 
ఉపాయంతో, ఆ శత్రువులను గూర్చి ఆలోచించటం మంచిదే కదా! 


విశేషం: ఈ పద్యంలో కూడా భీష్ముడు ద్రోణాదుల మాటలను సమర్ధిస్తూ, కర్షుడి పద్దతిని విమర్శిస్తున్నాడు. అంతేగాక, 
కర్ణుడికి తుదిమొదలు తెలీదనీ అంటున్నాడు. ఇందులో [ద్రోణాదుల రాజనీతి కౌశలం కూడా సూచించబడింది. తెలివైన 
ద్రోణాదులు శత్రువును గూర్చి దూరాన్నించే ఆలోచించారనీ, వారు మహాత్ములనీ భీష్ముడి అభిప్రాయం. 


ఆ. అరుల గుణములైన నగ్గింతు రెప్పుడు6 |; గలయ బెరసినపుడు కలితనంబు 
మెఅయుదురు మహాత్సు లెటు(గ(డు తుదిమొద । లెట్టివారి నితండు బెట్టు పలుకు. 223 


ప్రతిపదార్థం: మహాత్ములు= మహిమగలవారు (గొప్పవారు); అరుల= శత్రువులయొక్క; గుణములు+ఐనన్‌= గుణాలను 
అయినా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; అగ్గింతురు= పొగడుతారు; కలయ బెరసినపుడు= కలియబడినప్పుడు (పోట్టాడినప్పుడు); 
కలితనంబు= సామర్ధ్యాన్ని; మెజయుదురు= ్రకాశింపజేస్తారు; ఇతండు= ఈ కర్టుడు; తుది+మొదలు= ఒకవిషయం 
యొక్క మంచిచెడ్డలు; (ఆద్యంతాలు); ఎణుగ(యడు= తెలిసికొనడు (తెలియదు); ఎట్టివారిన్‌= ఎంతటి వాళ్ళనైనా (ఎంత 
గొప్పవాళ్ళనైనా); బెట్టు పలుకున్‌= కఠినంగా మాట్లాడతాడు. 


తాత్సర్యం: మహాత్ములైన వాళ్ళు ఉదారంగా, శత్రువుల గుణాలను కూడా పొగడుతారు. పోరాటంలో పరా(క్రమాన్ని 
చూపుతారు. ఈ కర్ణుడు తుదిమొదలు ఎరుగడు. ఎంత గొప్పవాళ్ళను గురించి అయినా దురుసుగా మాట్లాడతాడు. 


విశేషం: ఇందులో పితామహుడైన భీష్ముడు కర్గుడిని కేవలం ఒక అహంకారిగా, అజ్ఞానిగా భావించి మాట్లాడాడు. 


వ. ఆచార్యులైన వారలు పూజా వాక్యంబుల కర్ణులు గాక గర్భించుటకు విషయంబె? యనుచు. గృపాశ్వత్థామల 
కరంబులకు నిజపాణి పుటంబులు సాంచి యిట్లను( 'బని చాలినంత గలదు; వివ్వచ్చుండు వచ్చుచున్నవాండు; 
విరోధంబునకు నమయంబు గాదు; మనమందటముం గూడికొని కయ్యంబు సేయుదము; 
బలవద్‌వ్యసనంబు నందు భేదంబు గలుగు టొప్పదని బుధులు సెప్పుదురు; వేదంబు లొక్కవలనను, 
ధనుర్వేదం బొక్కవలనను, గల మీయట్టి మహానుభావు లెందునుం గలరె? కురుబలంబున కొకటి పుట్టినం 
బ్రసిద్దులరు గావున నది మీతలన నిలుచు; నట్లగుటం జేసి. 224 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆచార్యులైనవారలు= పూజించదగిన గురువులు; పూజావాక్యంబులకున్‌+అర్హులు= పూజబించటానికి తగిన 
మాటలకు; అర్హులు+కాక= యోగ్యులుకాక; గర్హించుటకున్‌= నిందించటానికి; విషయంబె?= ఆధారం అయిన వారా? 
(కాదు); అనుచున్‌= అంటూ; కృప+అశ్వత్తామల, కరంబులకున్‌= కృపాచార్యుడియొక్క, అశృత్తామయొక్క చేతులకు; 
నిజపాణి పుటంబులు= తన చేతి ముందు భాగాలను; చాంచి= ముందుకు చాచి (స్నేహాదరచిహ్నంగా చేయికలిపి); 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; పని, చాలిన అంత= చేయవలసిన పని కావలసినంతగా (ఎంతో); కలదు= ఉన్నది; 
వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చుచున్‌+ఉన్నవాండు= వస్తున్నాడు; విరోధంబునకున్‌= మనస్‌స్సర్థలకు; సమయంబు కాదు= 
తగిన కాలం కాదు; మనము+అందణమున్‌+కూడికొని= మనందరం ఏకమై; కయ్యంబు+చేయుదము= యుద్దం చేద్దాం; 
బలవత్‌+ వ్యసనంబునందున్‌= బలవంతులైనవాళ్ళతో విరోధంవలన కలిగిన సమస్యలో (కష్టంలో); భేదంబు= విభేదం 
(అంతఃకలహం); కలుగుట= ఏర్పడటం; ఒప్పదు+అని= మంచిదికాదని; బుధులు= పండితులు; చెప్పుదురు= చెప్పుతారు; 
వేదంబులు= వేదాలు; ఒక్కవలనను= ఒక (ప్రక్కనూ; ధనుర్వేదంబు= విలువిద్యకు సంబంధించిన వేదం; ఒక్కవలనను= 
మరొకవైపునను; గల= ఉన్న (అంటే ఉభయ వేదమార్గాలలో పండితులని భావం); మీ+అట్టి; మహానుభావులు= మీవంటి 
గొప్పవారు; ఎందునున్‌+కలరె?= ఎక్కడైనా ఉన్నారా? (లేరని భావం); కురుబలంబునన్‌= కౌరవసైన్యంలో; ఒకటి, పుట్టినన్‌= 
ఏదైనా ఒకటి (కీడు) కలిగితే; ప్రసిద్దులరు, కావునన్‌= కీర్తి కెక్కినవారు కాబట్టి; అది= ఆ బాధ్యత; మీ తలన్‌+అ= మీ మీదే; 
నిలుచున్‌= పడుతుంది; అట్టు+అగుటన్‌+చేసి= కాబట్టి. 


తాత్సర్యం: ఆచార్యులైన పెద్దలు గౌరవవాక్యాలకే అర్హులు కాని, నిందకు కాదు” అని అంటూ భీష్ముడు కృప, 
అశ్వత్భామల చేతులను తన అరచేతులను చాపి తాకుతూ, ఇట్లా అన్నాడు. ఎంతో పని ఉన్నది, అదుగో అర్జునుడు 
వస్తున్నాడు. ఇది విరోధానికి సమయం కాదు, మనం అందరం కలిసి పోరాడుదాం. బలవంతుడైన శత్రువుతో 
పోరాడవలసినప్పుడు అంతఃకలహం మంచిది కాదు - అని పెద్దలైన పండితులు అంటారు. వేదాన్నీ, ధనుర్వేదాన్నీ 
అభ్యసించిన మీవంటి మహానుభావులు ఎక్కడైనా ఉన్నారా? కురుసైన్యంలో ఏదైనా సంభవిస్తే మీరు ప్రధానులు 
కనుక, అది పరిష్కరించే బాధ్యత మీదే కనుక. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: పెద్దలైన ద్రోణాదులు కర్ణుడి మాటలకు ఎక్కడ నొప్పిపడి కోపిస్తారో అనే జంకుతో, భీష్ముడు అంతటివాడు, వాళ్ళను 
వినయపూర్వకంగా (ప్రార్థించటం ఇందులో ప్రధాన విషయం. 'కురుసైన్యంలో ఏదైనా జరగరానిది జరిగితే, అది మీమీదికే 
వస్తుంది" అని భీష్ముడు (ద్రోణాదులను హెచ్చరించినట్టు, 'బ్రతిమిలాడినట్లు కూడా అనిపిస్తుంది. (బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన 

న్‌ Gs నే er స మ 
భీష్ముడు పూజ్యులైన ఆచార్యులను క్షమించండని తరువాతి పద్యంలో (ప్రార్థిస్తాడు. ఇది భీష్ముడి వినయానికీ, విధేయతకూ, 
పూజ్యులపై ఉన్న భక్తిగౌరవాలకూ నిదర్శనం. అంతేగాక, 'బలవద్యాసనంబునందు భేదంబు గలుగు టొప్పదని బుధులు 
సెపుదురు' అనే మాటలలో ఆయన రాజనీతి, తత్వజ్జ్ఞత వ్యక్తం అవుతాయి. ఈ వచనంలోనే కాక, తరువాతి కందపద్యంలో 

్సి లక్ష $3 ఫ్ర 
కూడా భీష్ముడు దద్రోణాదులను (బ్రతిమాలటం ఉన్నది. ఈ సందర్భంలో భీష్ముడు చొరవ తీసికొనకపోతే పరిస్థితి వేరుగా 
ఉండేదే. అందుకే మంచి అదనులో ఆయన దిగాడు. పరిస్థితి సర్దుబాటు అయింది. 


క.  క్షమియింప వలయు, నొక డెటు(। గమి నేమే నన్న నంత గటకటం బడి భూ 
రమణుని కార్యస్థితి చి । త్త ములం దెడ సేయునట్టి తరమే మీరల్‌?' 225 


ప్రతిపదార్థం: క్షమియింప వలయున్‌= క్షమించాలి (అభ్యర్థన); ఒకండు= ఒకానొక; మనిషి (అజ్ఞాని); ఎజు6గమిన్‌= 
తెలియనితనంతో; ఏమి+ఏన్‌+అన్నన్‌= ఏమైనా అన్నట్టు అయితే; అంతన్‌= అంతలోనే; (అప్పుడే-వెంటనే); కటకటన్‌+పడి= 
బాధపడి కోపగించి; భూరమణుని= రాజైన దుర్యోధనుడి యొక్క; కార్యస్థితి= పని తీరును; చిత్తములందున్‌= మనస్సులలో; 
ఎడ+చేయు+అట్టి= దూరం చేసేటి (వదలి పెట్టేటి); తరమేమీరల్‌?= తరహా వారా మీరు? (కాదని భావం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 563 


తాత్పర్యం: క్షమించాలి. తెలియక ఒకడు ఏదో అంటే, అప్పుడే మీరు కోపించి, రాజు పని నిర్వహించే బాధ్యతను 
విడిచిపెట్టేటంతటి వారా?” (అంటే- అంత తక్కువవారా?- కారు అని భావం). 


విశేషం: ఈ పద్యంలోనూ భీష్ముడు ద్రోణాదులను క్షమించండని ప్రార్థించి, మహోన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతున్నాడు. 
భీష్ముడి దృష్టిలో కర్టుడు ఒక అనామకుడు, అజ్ఞాని. అందుకే అటువంటి వాడి మాటలను పట్టించుకొనవద్దని, రాజుపనిని 
చెడగొట్టవద్దని అనటం. 


వ. అనిన విని వార లిట్లనిరి. 226 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= పైవిధంగా భీష్ముడు ప్రార్థించగా విని; వారలు= కృపాదులు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్సర్యం: భీష్ముడు, కర్షుడి తరపున క్షమించుమని కృపాదులను ప్రార్థించగా, అందుకు వారు ఇట్లా బదులు 
పలుకుతున్నారు. 


క  “క్షమియింప నెవ్వరము? భూ । రమణుని కార్యమున కెవ్వరము? ద్రోణుల చి 
త్రము శాంతి వొందం జేయుట | మము. దెలచుట; యిట్టు లేల మాకొలందులకున్‌?” 227 


ప్రతిపదార్థం: క్షమియింపన్‌+ఎవ్వరము?= క్షమించటానికి మేము ఎవ్వరం?; భూరమణుని= రాజైన దుర్యోధనుడి యొక్క; 

కార్యమునకున్‌= పనికి; ఎవ్వరము= మే మెవ్వరము? (మాకేమి సంబంధం)?; |ద్రోణుల= (ద్రోణులవారియొక్క; చిత్తము= 

మనస్సు; శాంతి+పొందన్‌+చేయుట= శాంతింపచేయటం; మమున్‌= మమ్ములనుకూడా; తెలచుట= మన్నించుటయే; మాకొలం 
వ . ( = 

దులకున్‌= మాఅంత చిన్నవాళ్ళకు; ఇట్టులు+ఏల?= ఇంత (మర్యాద) ఎందుకు? 


తాత్సర్యం: 'క్షమించటానికి మే మెవరం? రాజకార్యాన్ని నెరవేర్చటానికి మే మెంతవారం? |(ద్రోణులవారి మనస్సు 
శాంతిస్తే చాలు. మేమూ శాంతించినట్లే! మాబోటివాళ్ళకు ఇంత పెద్ద మర్యాద ఎందుకు? 


విశేషం: కర్ణుడి నోటి దురుసుతనానికి, ఎక్కడ రాజకార్యం చెడిపోతుందో అనే అనుమానంతో, భీష్ముడంతటివాడు, 
కృపాశ్వత్హామలను క్షమించుమని వేడుకొంటాడు. పైఇద్దరికన్నా, భీష్ముడు జ్ఞానవయోవృద్దుడు, తపస్వి, పైగా కురుపితామహుడు. 
అట్లా వేడుకొన్న భీష్ముడితో వారు క్షమించేందుకు మే మెవరం?” అని అంటూ (ద్రోణుడితో ముడిపెడతారు. అంటే (ద్రోణుడు 
ముందుగా శాంతించాలనీ, ఆతడు (ప్రసన్నుడైతే, తమది ఏమీ లేదనీ అంటారు. పైగా తమంత చిన్నవాళ్ళకు అంత మర్యాద 
ఎందుకు?- అని కూడా వారు భీష్ముడితోనే అంటారు. ఇందులో ఒకవైపు ఎత్తిపొడుపు కనిపించినా, మరోప్రక్క, 'మీఅంత 
పెద్దలు మాఅంత చిన్నవాళ్ళను ఇంత (బ్రతిమిలాడాలా? (ద్రోణులను శాంతపరచండి. చాలు” అనే ధ్వని కూడా ఉన్నది. 


'ద్రోణులు' అనే బహువచన ప్రయోగంతో ద్రోణులపై పూజ్యభావం సూచితం. అంతేగాక, ఆతడి ఆచార్యకత్యాన్నీ, 
దాని ప్రాధాన్యాన్నీ కూడా సూచించినట్లే అయింది. ఇది అంతా మనస్తత్యాలకు సంబంధించింది. తిక్కన వంటి మనస్తత్త్యవేత్త 
తెలుగులో అరుదు. ఆయన ప్రతిపాదించిన ప్రతి భావం పాత్రయొక్క మనస్సును తెలిపేదిగానే ఉంటుంది. 


వ. అనిన విని, గాంగేయ కర్గులం గూర్చికొని కురుపతి గురునిం బ్రార్జించి యశ్వత్థామను వేండికొని 
కృపాచార్యులం దేర్చినం, బ్రసన్నుండయి యోధవీరులం గలయం గనుంగొని ద్రోణాచార్యుం డిట్లనియె.228 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనినన్‌, విని= కృపుడూ, అశ్వత్థామా భీష్ముడితో పైవిధంగా చెప్పగా విని; గాంగేయ= గంగానందనుడైన 

భీష్ముడినీ; కర్గులన్‌= కర్గుడినీ; కూర్చికొని= కలుపుకొని; కురుపతి= కురురాజైన దుర్యోధనుడు; గురునిన్‌= ద్రోణుడిని; 

ప్రార్దించి= వేడికొని; అశ్వత్భామను; వేండికొని= (బ్రతిమిలాడి; కృపాచార్యులన్‌; తేర్చినన్‌= ('ప్రసన్నుడిని చేసికొనగా; 
థ థ 

ప్రసన్నుండు+అయి= సుముఖుడై; |ద్రోణ+ఆచార్యుండు; యోధవీరులన్‌= పరాక్రమవంతులైన వీరులను; కలయన్‌+కనుంగొని= 

కలయచూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలను విని దుర్యోధనుడు భీష్ముడిని, కర్లుడినీ కూడ దీసికొని గురువైన (ద్రోణుడిని ప్రార్థించాడు. 
అశృత్తామను బ్రతిమిలాడి వేడుకొన్నాడు. కృపుడిని శాంతింపచేశాడు. అప్పుడు ఆచార్యుడైన (ద్రోణుడు సంతృప్తిచెంది, 
ప్రసన్నుడై, వీరులను అందరినీ కలయచూచి ఈ రకంగా అన్నాడు. 


తే. “అలుక భీష్ముని పలుకుల యపుడ పోయె; । మీది కార్యంబు నడపుండు మీర; లింక 
మోహ సాహసముల( గురుముఖ్యు దెసకు€ । గీడు రాకుండ దగ బరికింప వలయు. 229 


ప్రతిపదార్థం: అలుక= (నా) కోపం; భీష్ముని= భీష్ముడియొక్క; పలుకులన్‌= మాటలతోనే; అపుడు+అ= అప్పుడే; పోయెన్‌= 
పోయింది; మీరలు= మీరు; ఇంకన్‌= ఇకముందు; మీది కార్యంబు= ముందుపని; నడపు(డు= నడిపించండి; మోహసాహసములన్‌= 
వ్యామోహంతోకానీ, సాహసంతోకానీ; కురుముఖ్యు దెసకున్‌= దుర్యోధనుడికి; కీడు రాకుండన్‌= అపాయం రాకుండా; తగన్‌= 
తగునట్టు; పరికింపవలయున్‌= బాగా చూడాలి. 


తాత్సర్యం: 'నా కోపం భీష్ముడి మాటలతోనే తొలగిపోయింది. మీరు ఇంక కావలసిన ముందు పని నడపండి. 
వ్యామోహంతో, సాహసంతో రాజైన దుర్యోధనుడికి అపాయం రాకుండా చూడాలి. 


విశేషం: భీష్ముడి మాటలతోనే నా కోపం పోయింది - అని ద్రోణుడు అనడంలో, బ్రాహ్మణుల కోపం క్షణికం అని, అది 
తాటాకు మంటవంటిది అని తెలుస్తుంది. 'ఆచార్యుండు నీతి పథంబునం బలికె' అన్నది భీష్ముడి మొదటి మాట. ఆ 
మాటతోనే ద్రోణుడు తన కోపం పోయింది - అని అన్నాడు. ఇది మూలభారతంలో ఉన్నది. కానీ తిక్కన భీష్ముడి మొదటి 
మాట అని అనకుండా, భీష్ముడి పలుకులతోటే తన అలుక తీరిందని (ద్రోణుడు అన్నట్టు చెప్పాడు. సంస్కృతంలో సూక్ష్మంగా 
చెప్పబడిన భావాన్ని, తిక్కన తెలుగుతనానికి తగినట్టు సామాన్యదృష్టితో చెప్పాడు. తెలుగువారికి ఇదే సహజమైన విధానం. 


క. వాసవనందను. డెంతయు । గాసిలి యున్నాడు, మనల. గని యించుకయుం 

దా సైరణ సేయండు, గను । మోసము లే కొక్క మొగిన ముసర(గ వలయున్‌. 230 
ప్రతిపదార్థం: వాసవ= ఇంద్రుడియొక్క; నందనుండు= కుమారుడైన అర్జునుడు; ఎంతయున్‌= ఎక్కువగా; గాసిలి+ 
ఉన్నాండు= బాధతో ఉన్నాడు; మనలన్‌+కని= మనలను చూచి; తాన్‌= తాను; ఇంచుకయున్‌= ఏ కొంచెం అయినా; 


సైరణ+చేయ(డు= ఓర్చుకోడు (సహించడు); కను మోసము లేక= ఏమరుపాటు లేకుండా (ప్రమత్తత లేకుండా); ఒక్క 
మొగిన్‌+అ= ఒక్కటేసారి (అందరూ ఒక్కుమ్మడిగా); ముసరంగన్‌+*వలయున్‌= ఏమాత్రం సందు లేకుండా చుట్టుకోవాలి. 


తాత్సర్యం: అర్జునుడు చాలా గాసిచెంది మనమీదికి వస్తున్నాడు. ఆతడు మనలను ఏమాత్రం ఓర్చుకోడు. కనుక, 
ఏమాత్రం ఏమరుపాటు లేకుండా మనం అందరం, ఒకేసారి అర్జునుడిని చుట్టుముట్టాలి. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 565 


విశేషం: పైమాటలలో అర్జునుడిపై ద్రోణుడికి ఉన్న అభిప్రాయం ఎటువంటిదో వ్యక్తం అవుతుంది. ఒకవైపు వాత్సల్యం, 
మరోవైపు లోకోత్తరవీరుడనే అభిమానం కూడా తోస్తున్నాయి. 


వ. అప్పుడు కురుపతి సమయకాల విషయంబుగా నాడిన మాటయుం గలదు; దాని నిరూపించియున్నరూపు 
గాంగేయుండు సెప్ప నర్హు' డనిన నతండు దుర్యోధనున కిట్లనియె. 231 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కురుపతి= దుర్యోధనుడు; సమయ= ప్రతిజ్ఞకు (అజ్ఞాతవాస (ప్రతిజ్ఞకు) (సంబంధించి); 
కాల విషయంబుగాన్‌= వ్యవధియొక్క పరిసమాప్తిని గురించి; ఆడినమాటయున్‌= పలికిన పలుకు కూడా ఉన్నది; దానిన్‌, 
నిరూపించి= దానిని తేటపరిచి; ఉన్న రూపు= ఆ అజ్ఞాతవాసంయొక్క కాలనిర్లయాన్నిగురించిన వాస్తవాన్ని; గాంగేయుండు= 
భీష్ముడు; చెప్పన్‌= తేల్చి చెప్పటానికి; అర్హుండు= యోగ్యుడు; అనినన్‌= అనగా; అతండు= భీష్ముడు; దుర్యోధనునకున్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఇంతకుముందు అజ్ఞాతవాససమయాన్ని గురించి ఒకమాట చెప్పాడు. దాన్ని సరిగ్గా 
నిర్ణయించి, యథార్జాన్ని వివరించటానికి భీష్ముడే అర్హుడు" అని ద్రోణుడు అనగా దానికి భీష్ముడు, దుర్యోధనుడితో 
ఇట్టా అన్నాడు. 

విశేషం: తన లెక్కప్రకారం పదమూడు సంవత్సరాలూ పూర్తికాకనే, అంటే అజ్ఞాతవాసం ముగియకుండానే, అర్జునుడు తమ 
ఎదుటికి వస్తున్నాడని దుర్యోధనుడు భావించాడు. అందుకే ద్రోణుడు, ఈ విషయాన్ని భీష్ముడిద్వారా చెప్పిస్తున్నాడు. భీష్మ 


ద్రోణాదులకు అజ్ఞాతవాసం ముగిసింది అని తెలుసు. కాని, దుర్యోధనాదులకు లెక్క కుదరనందున, లెక్కించే పద్దతిలో 
తేడావలన, అజ్ఞాతవాసం పూర్తి కాలేదనిపించింది. ఆ సందేహాన్ని (ద్రోణుడు భీష్ముడిద్వారా తీరుస్తున్నాడు. 


భీష్ము( డర్జును నజ్ఞాతవాస వత్సరవ్యాప్తి నిష్కర్షించుట (సం. 4.47.1) 


(ఈక 


“రెండవ యేంట నొక్కం డధిమాస; మి । ట్లెక్కిన యన్నెల లెల్లం గూర్చి 

కొనం బదుమూండు హాయనములు దప్పక । నిన్నటి తోడన నిండె; నంత 
యెథటింియ తమపూన్మి యెల్లను దీర్ణితి । మని పొడసూపె నర్జును(డు నేండు; 
పాండుపుత్తులు ధర్మపరులు; ధర్మాత్మజుం । డేరి కధిష్టాత వారు ధర్మ 


తే. పథము దప్పుదురే?; యన్నిపాటులట్లు । పడిన వారలు దజీయంగ. బాటనేర్తు 
రెట్లు? తమకించి నీతి విహీన వృత్తి(। దమకు నొకకీడు వచ్చు విధంబు గాంగ. 232 


ప్రతిపదార్థం: రెండవ+ఏ(టన్‌= రెండో ఏడాదిలో; ఒక్కండు= ఒక్కటి; అధిమాసము= అధికమాసం, (ఎక్కువమాసం); ఇట్టు= 
ఈ రకంగా (రెండేండ్లకు ఒకటి లెక్కన); ఎక్కిన= పెరగగా (ఎక్కువ కాగా); ఆ+నెలలు= ఆ అధికమాసాలు; ఎల్లన్‌+ 
కూర్చికొనన్‌= అన్నిటినీ కలుపుకొంటే; పదుమూండు= పదమూడైన; హాయనములు= సంవత్సరాలు; తప్పక= నిశ్చయంగా; 
నిన్నటితోడన్‌+అ= నిన్నటితోనే; నిండెన్‌= పూర్తి అయ్యాయి; అంత= దీనిని అంతా; ఎటింగి+అ= తెలిసికొనియే; తమపూన్కి= 
తమదైన (ప్రతిజ్ఞ; ఎల్లను= అంతా (పూర్తిగా); తీర్చితిమి+అని= నెరవేర్చామని; అర్జ్హునుండు= అర్జునుడు; నేంయ= ఈనాడు; 
పొడసూపెన్‌= కనపడ్డాడు; పాండుపు(త్రులు= పాండురాజు కుమారులైన పాండవులు; ధర్మపరులు= ధర్మమే (ప్రధానంగా 
కలిగినవాళ్ళు (ధర్మంవైపే ఉండేవాళ్ళు); ధర్మ+ఆత్మజుండు= యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు; ఏరికిన్‌= ఎవ్వరికీ; 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


అధిష్టాత= నాయకుడో (నియమించేవాడో); వారు= ఆ ధర్మరాజు అధీనంలో ఉండే పాండవులు; ధర్మపథము= ధర్మమార్గాన్ని; 
తప్పుదురే?= తప్పుతారా?; అన్ని పాటులు= అన్ని అగచాట్లు (కష్టాలు); అట్టు= ఆ రకంగా; పడినవారలు= అనుభవించి నవాళ్ళు; 
తమకున్‌= తమకే; ఒక కీడు= ఒక అపాయం; వచ్చు విధంబుగా(గన్‌= వచ్చేరకంగా; తమకించి= మత్సరించి (తొందరపడి 
అని); నీతివిహీన వృత్తిన్‌= నీతిమాలిన నడవడికతో; ఎట్టు= ఎట్టా తజియంగన్‌+పాజన్‌+నేర్తురు?= సమీపించగలుగుతారు? 


తాత్సర్యం: రెండేండ్లకు ఒకమారు అధికమాసం వస్తుంది. పదమూడేళ్ళలోగా ఇలా వచ్చిన అధిక మాసాలన్నిటినీ 
లెక్కించి కలుపుకుంటే, నిన్నటితోనే గడువు పూర్తి అవుతుంది. దీనిని బాగా తెలిసే, అర్జునుడు తమ (ప్రతిన పూర్తిగా 
నెరవేరామని ఇప్పుడు కనిపించాడు. పాండవులు ధర్మపరులు. ధర్మరాజు ఎవరికి పెద్దగా ఉంటాడో వాళ్ళు 
ధర్మమార్గాన్ని తప్పరు. అన్ని పాట్టు పడ్డ పాండవులు తమకు అపాయం కలిగే రీతిలో తొందరపడి నీతిని విడిచి 
ఎట్టా మనమీదికి వస్తారు? రారు అని తాత్సర్యం. 


నిశేషం: ధర్మాచరణ విషయంలో పాండవులపై, (ప్రత్యేకించి ధర్మరాజుపై భీష్ముడికి ఉన్న నమ్మకం ఇందులో తెలుస్తుంది. 
పాండవులు ధర్మాన్ని తప్పరనీ, ఇలా ధర్మాన్ని అతిక్రమించే వారైతే జూదం రోజుననే తెగించి ధర్మాన్ని వదిలేసి పోరాడేవారనీ 
భీష్ముడు ముందు పద్యంలో వివరించాడు. 


ఉ. అట్టిద యైన నాడ తజియంబడి మూర్చుతనంబు సేయరే? 
నెట్టన ధర్మపాశముల నిల్షిరి; కాలము వేచియుండి; రిం 
కెట్టును వారు గొంత తమ యేడ్తెఐ సూపక మాననేర్తురే? 
ముట్టంగ వచ్చిరేని మనముం దగ నోర్తముగాక దానికిన్‌. 233 


ప్రతిపదార్థం: అట్టిది+అ+ఐనన్‌= అటువంటిదే అయితే (ధర్మాన్ని అట్టా దాటాలనుకుంటే); నాండు+అ= ఆ రోజే (జూదం 
ఆడిననాడే); తతియంబడి= తెగించి; మూర్భుతనంబు+చేయరే?= మూర్ధత్వంతో ఎదురు తిరిగి యుద్దం చేసేవారే గదా!; 
నెట్టన= గట్టిగా (పూర్తిగా); ధర్మపాశములన్‌= ధర్మం అనే (త్రాళ్ళతో; నిల్ఫిరి= కట్టుబడి నిలబడ్డారు; కాలము వేచి+ఉండిరి= 
అనుకూలమైన కాలం (సమయం) కొరకు ఎదురుచూచారు; ఇంకన్‌+ఎట్టును= ఇంక ఏరకంగా అయినా; వారు= పాండవులు; 
తమ= తమయొక్క; ఏడ్తెణ= పరా(క్రమం; కొంత= కొద్దిగానైనా; చూపక= (ప్రదర్శించక; మాననేర్తురే?= మానగలరా?; ముట్టగ 
వచ్చిరి+ఏని= చుట్టుముట్టటానికి వస్తే; దానికిన్‌*తగన్‌= అందుకు తగినట్టుగా; మనమున్‌= మనము కూడా; ఓర్తము+కాక!= 
ఎదిరిస్తాంగాక! 


తాత్పర్యం: పాండవులు ధర్మాన్ని అట్టా అతి[క్రమించాలనుకొంటే, జూదం ఆడిన రోజుననే తెగించి మూర్థత్వంతో 
యుద్దం చేసి ఉండేవారు. పాండవులు ధర్మపాశాలకు పూర్తిగా కట్టుబడి నిలిచారు. అనుకూలమైన కాలంకొరకు 
ఎదురుచూచారు. ఇంక వారు ఏ రకంగానైనా పరాక్రమాన్ని కొంతైనా చూపకపోరు. మనలను వారు ముట్టడిస్తే 
అందుకు తగినట్టు మనమూ ఎదిరిద్దాం. 


విశేషం: ఈ పద్యంలో కూడా భీష్ముడు పాండవుల ధర్మనిరతినీ, ధర్మదీక్షనూ గురించే చెప్పాడు. సమయంకొరకు 
ఎదురుచూచిన పాండవులకు, (ప్రస్తుతం వారి ప్రతిజ్ఞ ముగిసిందనీ, ఇప్పుడు సమయం వచ్చిందనీ, కనుక, వీలైనంతవరకూ 
పరా(క్రమాన్ని (ప్రదర్శించకపోరనీ, వారు ముట్టడిస్తే మనం తగినట్టు ఎదిరించాలనీ భీష్ముడు దుర్యోధనుడికి హితం చెప్పాడు. 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 567 


ఉ. వచ్చినవాడు ఫల్గును6 డవశ్యము గెల్లు మనంగరాదు; రా 
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వ నేర్గునే? 
హెచ్చగు గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్టు; టట్లుగా 
కిచ్చ. దలంచి యొక్కమెయి నిత్తణి( బొందగు చేతయుం దగున్‌.” 234 


ప్రతిపదార్థం: వచ్చినవాండు= (ఇప్పుడు మనమీదికి దండెత్తి వచ్చినట్టివాడు; ఫల్గునుండు= అర్జునుడు; అవశ్యము= తప్పకుండా; 
గెల్తుము+అనంగన్‌+రాదు= గెలుస్తాము అని చెప్పలేము; రాలచ్చికిన్‌+ఐ= రాజ్యలక్ష్మికొరకై; పెనంగినన్‌= పోరాడితే; బలంబులు= 
సైన్యాలు; రెండును= ఇరువైపులు; గెల్వన్‌+నేర్చునే?= గెలువగలవా?; హెచ్చు+అగున్‌+కుందు+అగున్‌= ఎక్కువ కావచ్చును 
(గాల్వవచ్చును), తక్కువ కావచ్చును (ఓడవచ్చును); (కనుక); తొడరుట= ఎదిరించటం; ఎల్లవిధంబులకున్‌= జయాపజయాలలో 
దేనికయినా; ఓర్చుట= ఓర్చుకొనటమే (కర్తవ్యం); అట్టుగాక= ఆ రకంగా కాక; ఇచ్చన్‌+తలంచి= మనసులో ఆలోచించి; 
ఒకమెయిన్‌= ఒక విధంగా; ఈ+తటిన్‌= ఈ సమయంలో; పొందు+అగు చేంతయున్‌= సంధి కుదిరే కార్యం కూడా; తగున్‌= 
తగిందే. 


తాత్సర్యం: ఇప్పుడు మనపైకి దండెత్తి వచ్చినవాడు అర్జునుడు. మనమే తప్పక జయిస్తామని చెప్పలేము. 
రాజ్యలక్ష్మి కొరకు పెనుగులాడితే రెండు బలాలూ గెలువలేవు కదా! జయం కలుగవచ్చును, కలుగకపోవచ్చును. 
ఇప్పుడు మనం చేయగలిగిందల్టా ఏమి వచ్చినా ఓర్చుకొనటమే. అంతేకాక ఒకరకంగా ఇప్పుడు సంధి చేసికొనటం 
కూడా మంచిపనే!” 


విశేషం: ఈ పద్యం తెలుగునాట బాగా (ప్రచారంలో ఉన్నది. 'వచ్చినవా(డు ఫల్లును(డు' అనడం ఒక లోకోక్తి అంటే 
వచ్చినవాడు సామాన్యుడు కాడు - అని భావం. భీష్ముడి మనోభావం దీనివలన తెలుస్తుంది. ఈ పరిస్థితిలో కూడా 'సంధి 
మంచిది” అని భీష్ముడి అభిప్రాయం. అంతేగాక, దుర్యోధనుడికి సూచన కూడ. "వచ్చినవాడు ఫల్లును(డు' అనడంలో ఒక 
బెదరింపు. జాగ్రత్త- అని సూచన ఉన్నది. పోరాడితే గెలుస్తామో లేదో అనే సందేహాన్ని వెలిపుచ్చడంలో భీష్ముడి రాజనీతీ 
తెలుస్తుంది. అందుకే ఏమివచ్చినా ఓర్చుకొనాలి - అని హితం కూడా ఆయన చెప్పాడు. గెలుపు నిశ్చయం కానప్పుడు అన్ని 
విధాలా సంధి మేలు అని సలహా. ఇన్ని భావాలకు సమాశ్రయం అయిన ఈ పద్యం తిక్కన (ప్రతిభావిశేషజన్యమే. అసలు 
పద్యం ఎత్తుగడే ఉదాత్తంగా ఉన్నది. 'సంప్రాప్తోహి ధనంజయః” అన్న భావాన్ని తిక్కన, తెలుగుతనానికి అనుకూలంగా 
తీర్చాడు. ఇది మూలంకన్నా ఎక్కువ అర్ధస్సూర్తిని కలిగిస్తున్నది. భీష్ముడంతటివాడి అనుభవపూర్వకమైన ఇటువంటి సూచనను 
కూడా దుర్యోధనుడు గమనించలేదు. ఇది తరువాతి వచనంలో, పద్యంలో స్పష్ట పడుతుంది. ఈ పద్యమే యథాతథంగా 
ఉద్యోగపర్వ తృతీయాశ్వాసంలో 85వదిగా పునరుక్తం కావటం గమనార్హం. 


వ. అనిన విని కురుపతి దరహసిత వదనుం డగుచు నిట్లనియె. 235 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= (భీష్ముడు చెప్పిన మాటలను) విని; కురుపతి= దుర్యోధనుడు; దర= కొంచెమైన; హసిత= 
నవ్వుతో కూడిన; వదనుండు+అగుచున్‌= ముఖం కలిగినవాడై (చిణునవ్వుతో కూడిన మొగం గలవాడై); ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: భీష్మపితామహుడి మాటలను విన్న దుర్యోధనుడు చిణునవ్వుతో కూడిన ముఖంతో ఇట్టా అన్నాడు. 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ.  'మనకుం బాండురాజ తనయ వర్గమునకు । నెట్లు పొందు గలుగు? నేను రాజ్య 

భాగ మీను; సమరభంగిక విక్రమ । నిరతి. బూను; టిదియ నిశ్చయంబు.” 236 
ప్రతిపదార్థం: మనకున్‌= మనకు (భీష్ముడిని కలుపుకొని); పాండురాజ= పాండురాజుయొక్క; తనయ= కుమారులయొక్క; 
వగ్గమునకున్‌= సమూహానికీ (పాండవులకూ); ఎట్టు= ఏ రకంగా; పొందు+కలుగున్‌?= సంధి కుదురుతుంది?; ఏను= నేను 
(అహంకారపూర్వకమైన శబ్దం); రాజ్యభాగము= రాజ్యంలో భాగాన్ని; ఈను= ఇవ్వను (నిశ్చయార్థకం,); విక్రమ= పరాక్రమంయొక్క; 
నిరతిన్‌= ఎక్కువ ఆసక్తితో (పరాయణత్వంతో); సమరభంగికిన్‌+అ= యుద్ద పద్దతికే; పూనుట= పూనుకొనటమే; ఇది+అ= 
ఇదే; నిశ్చయంబు= నా నిర్లయం. 


తాత్సర్యం: మనకూ పాండవులకూ సంధి ఏరకంగా ఏర్పడుతుంది? నేను వాళ్ళకు రాజ్యంలో భాగాన్ని ఇవ్వను. 
అంతేకాక యుద్దంలో పరాక్రమాన్ని చూపటానికే నిర్ణయించాను. 


విశేషం: దుర్యోధనుడు తన నిర్ణయాన్ని కచ్చితంగా భీష్ముడికి చెప్పాడు. భీష్ముడు సంధిని సూచించాడు. దాన్ని దుర్యోధనుడు 
చిరునవ్వుతో నిరాదరించాడు. తిక్కన ఇక్కడ దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని సూచించాడు. 


వ. అనిన నయ్యిరువుర వచనంబు లాకర్ణించి గురుం డిట్లనుం 'గార్యగతియును గయ్యంబు భంగియు భూపతి 
కంటె మిగులం గనియెడు వారులే, రయినను నా యెటింగిన యంత నొక్క తెటింగు సెప్పెద; నీ బలంబున 
నాలవ పాలుగొని మహీపాలుండు సత్వరంబుగా ముందర పోవలయు; నంతియసేన తదనంతరంబ 
కదుపులం బొదివికొని చనవలయు(; దక్కటి సగంబుతో మనము నిలిచి మోహరించి యల్లనల్ల 
నరుగవలయు(; గవ్వడి యెయ్యెడం గవిసె నయ్యెడన తలపడ వలయు; నిట్లెన మానవేశ్వరుండు 
సురక్షితంబుగా సందడింబడక నడచు; గోవులు నిన్నేలం గడచు; మనమును ధనంజయునకుం జాలిన 
యప్పుడ యటం. దోడుపడ నెవ్వరు గలిగినను వారికిం జాలి నిలుతి మనిన, విని, సురనదీసూనుండు దాని 
కియ్యకొని రాజన్యునకు సైన్యంబు. బంచి యిచ్చి, పుచ్చి, పసులకుం దోడగు భాగంబునుం బంచి, యున్నంత 
వట్టు చతురంగంబుల నియతి సేసికొని, యాచార్యుండు నడుమను, గృపాచార్యుండు వలపటను, 
నాచార్యపుత్తుండు దాపటం, గర్జుండు ముందట, వికర్ణ దుశ్శాసన శకుని సైంధవ సోమదత్త బాహ్లిక 
భూరిశ్రవః ప్రభృతి యోధ వీరులెల్ల నెడనెడం గలయ నిలుచునట్లుగా మోహరించి, మహోత్సాహంబున 
సన్నాహ సౌందర్యంబు నొంది, తాలధ్వజం బెత్తించి, మెటిసి తాను వెనుకయయి నడిపించుచుండె; నట్టి 
సమయంబున. 237 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+ఇరువుర= ఆ ఇద్దరియొక్క; వచనంబులు= మాటలు; ఆకర్షించి= విని; గురుండు= 

గురువైన ద్రోణాచార్యుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; కార్యగతియును= పనితీరూ; కయ్యంబు భంగియున్‌= యుద్దవిధానం; 
భూపతికంటెన్‌= రాజుకంటె; మిగులన్‌+కనియెడువారు= ఎక్కువగా చూడగలవాళ్ళు; లేరు; అయినను= అయినా; 


నా+ఎజీంగిన+అంతన్‌= నాకు తెలిసినంతవరకూ; ఒక్కతెజంగు= ఒక పద్దతి; చెప్పెదన్‌= చెప్పుతాను; ఈ బలంబునన్‌= 
ఈ సైన్యంలో; నాలవపాలు, కొని= నాలుగవభాగం తీసికొని; మహీపాలుండు= రాజు, దుర్యోధనుడు; సత్వరంబుగాన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 569 


వెంటనే, వేగంగా; ముందర పోవలయున్‌= ముందుభాగంలో వెళ్లాలి; అంతియసేన= అంతేసేన; తద్‌+అనంతరంబు+అ= 
దాని తరువాత; కదుపులన్‌= ఆలమందలను; పొదివికొని= (క్రమ్ముకొని; చనవలయున్‌= వెళ్ళాలి; తక్కటి సగంబుతోన్‌= 
మిగిలిన సగంపాలు సైన్యంతో; మనము= మనమందరం; నిలిచి= రంగంలో నిలువబడి; మోహరించి= ఒక వ్యూహంగా మారి; 
అల్లన్‌+అల్లన్‌= మెల్లమెల్లగా; అరుగవలయున్‌= కదలిపోతుండాలి; కవ్వడి= అర్జునుడు; ఏ+ఎడన్‌= ఏ (ప్రదేశంలో; కవిసెన్‌= 
డీకొంటాడో; ఆ+ఎడన్‌+అ= ఆ (ప్రదేశంలోనే; తలపడన్‌+వలయున్‌= ఎదిరించాలి; ఇట్లు+ఐనన్‌= ఈ విధంగా జరిగితే; 
మావన+-ఈశ్వరుండు= రాజు, దుర్యోధనుడు; సురక్షితంబుగాన్‌= లెస్సగా కాపాడబడినవాడై; సందడిన్‌+పడక= అలజడి 
పడకుండా; నడచున్‌= సాగిపోగలడు; గోవులు= ఆవులు కూడా; ఈ+నేలన్‌= ఈ దేశపు పొలిమేరలు; కడచున్‌= దాటిపోతాయి; 
మనమును= మనంకూడా; ధనంజయునకున్‌= అర్జునుడికి; చాలిన+అప్పుడు+అ= ఎవ్వరైనా ఎదురు నిల్వగానే; అటన్‌= ఆ 
చోట; తోడుపడన్‌+ఎవ్వరు+కలిగినన్‌= సహాయపడటానికి ఎవరు ఉన్నా; వారికిన్‌= ఆ విధంగా ఎదిరించినవారికి; చాలి= 
సామర్థ్యంతో; నిలుతము= నిలుద్దాం; అనినన్‌; విని; సురనదీ సూనుండు= గంగాపు(త్రుడు- భీష్ముడు; దానికిన్‌= (ద్రోణుడి 
ప్రతిపాదనకు; ఇయ్యకొని= అంగీకరించి; రాజన్యునకున్‌= రాజుకు; సైన్యంబు, పంచి+ఇచ్చి= సైన్యాన్ని పంచి ఇచ్చి; పుచ్చి= 
పంపించి; పసులకున్‌= ఆవులకు; తోడు+అగు, భాగంబున్‌= తోడుగా ఉండే సైన్యభాగాన్ని కూడా పంచి; ఉన్నంత+పట్టు= 
ఉన్నంతలో; చతురంగంబులన్‌= సైన్యంలోని నాలుగు అంగాలను (రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం); నియతి+చేసికొని= 
తగినట్టుగా నియమించుకొని; ఆచార్యుండు= (ద్రోణుడు; నడుమను= మధ్యభాగంలోనూ; కృపాచార్యుండు; వలపటను= 
కుడి ప్రక్కను; ఆచార్యపుత్రుండు= (ద్రోణుని కొడుకైన అశ్వత్థామ; దాపటన్‌= ఎడమ (ప్రక్కను; కర్గుండు; ముందటన్‌= 
ముందుభాగంలో; వికర్ల, దుశ్శాసన, శకుని, సైంధవ, సోమదత్త, బాహ్లిక, భూరిశ్రవస్‌, (ప్రభృతి= వికర్ణుడు, దుశ్శాసనుడు, 
శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరి(శ్రవసుడు మొదలైన; యోధవీరులు+ఎల్లన్‌= పరాక్రమంగల వీరులందరూ; 
ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ (తగినంత దూరంలో); కలయన్‌ నిలుచునట్టుగాన్‌= కొంచెం దూరంగా ఉన్నా కలిసి యుద్దం 
చేసేటట్టుగా; మోహరించి= వ్యూహంపన్ని; మహా+ఉత్సాహంబునన్‌= యుద్దం చేయాలన్న తీవ్రమైన ఉత్సాహంతో; సన్నాహ, 
సౌందర్యంబున్‌= యుద్దానికి సిద్దపడటంలో గోచరించే అందాన్ని; ఒంది= పొంది (వీర సౌందర్యంతో); తాలధ్వజంబు+ఎత్తించి= 
తాటిచెట్టు గుర్తుగల జెండాను రథంమీద ఎగిరేటట్టుచేసి; మెజసి= ప్రకాశించి; తాను= భీష్ముడు; వెనుక+అయి= సైన్యానికి 
చివరగా (వెనుకగా); అయి= ఉండేటట్టుగా ఉంటూ; నడపించుచున్‌+ఉండెన్‌= ముందుకు సాగిస్తూ ఉన్నాడు; అట్టి, 
సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: భీష్మదుర్యోధనుల మాటలను విన్న (ద్రోణుడు ఇట్లా అన్నాడు: “పనితీరూ, యుద్దవిధానం రాజుకంటె 
ఎక్కువగా తెలిసినవాళ్ళు లేరు. కాని, నాకు తోచినంతలో ఒక మార్గాన్ని చెప్పుతాను. మనసైన్యంలో నాలుగో భాగాన్ని 
తీసికొని రాజు ముందు నడవాలి. అంతే సేన (అంటే నాలుగోవంతు) ఆవులను చుట్టి తరువాత నడవాలి. తక్కిన 
సగంతో, మనం ఒకవ్యూహంగా ఏర్పడి మెల్లగాపోతూ ఉందాం. ఎక్కడ అర్జునుడు ఎదిరిస్తే అక్కడే మనమూ 
ఎదిరిద్దాం. ఇట్టాగైతే, రాజు ఇబ్బందిపడకుండా ముందుకు పోతాడు. ఆవులూ ఈ నెలవు దాటిపోతాయి. అర్జునుడిని 
ఎదిరించటానికి మనం సమర్భుల మయినప్పుడే, అతడికి తోడుపడటానికి ఎవరు ఉన్నా, వారిని కూడా ఎదుర్కొనటానికి 
సామర్థ్యం ఉన్నప్పుడే మనం అందరం కలిసి నిలబడాలి" అని అనగా, భీష్ముడు విని అంగీకరించి, గురుడు 
చెప్పినట్టు, రాజైన దుర్యోధనుడికి నాలుగోవంతు సైన్యాన్నిచ్చి పంపించి, ఆవులవెంట రక్షణగా ఉండవలసిన 
నాలుగోవంతు సైన్యాన్నీ పంచి, తక్కిన అర్రభాగం సైన్యాన్ని, చతురంగ బలాలతో ఉన్నదానిని, ఎక్కడెక్కడ 
ఉండాలో నియమించి, ఏర్పరచి, మధ్యలో గురుడూ, కుడివైపు కృపుడూ, ఎడంవైపు గురుసుతుడైన అశ్యత్తామా, 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముందర కర్ణుడూ ఉండగా వికర్ణుడూ, దుశ్చాసనుడూ, శకునీ, సైంధవుడూ, సోమదత్తుడూ, బాహ్లికుడూ, భూరిశ్రవుడూ 
మొదలైన యోధవీరులందరూ అక్కడక్కడ నిలబడేట్లుగా వ్యూహాన్ని నిర్మించి, నిలిచి, ఉత్సాహంతో అంతా సిద్దం 
చేసి, తనయొక్క తాలధ్వజాన్ని నిలిపి, వీరసౌందర్యమూర్తిగా భీష్ముడు వెనుక ఉండి సైన్యాన్ని నడుపుతూ వుండే 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భీష్ముడూ, ద్రోణుడూ వంటి అనుభవజ్ఞులు అర్జునుడిని ఎదిరించటానికి పన్నిన వ్యూహ విశేషం ఇందులో వివరించబడింది. 
అర్జునుడు అంటే వీళ్ళందరూ ఎంత జాగరూకతతో ఉన్నారో ఈ వచనం వలన అర్థం అవుతుంది. 


చ. అరుదుగ నిట్టు లొక్కనికి నంతబలంబునకున్‌ మహోగ్ర సం 
గర మగుడున్‌ మనం బతుల కౌతుక మొంది కనుంగొనన్‌ సురే 
శ్వరు(డు సుదర్శనంబన. బ్రశంసకు నెక్కు విమానమెక్కి యం 
బరగతి వచ్చె దేవముని పంక్తులు సిద్ధగణంబుం గొల్వంగన్‌. 238 


ప్రతిపదార్థం: అరుదుగన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేట్టు; ఇట్టులు= ఇట్టా; ఒక్కనికిన్‌= ఒక్క వీరుడికి; అంత బలంబునకున్‌= 
అంత ఎక్కువైన సైన్యానికీ; మహా+ఉ(గసంగరము+అగుడున్‌= మిక్కిలి భయంకరం అయిన యుద్దం జరుగుతూంటే; 
మనంబు= మనస్సులో; అతుల= సాటిలేని; కౌతుకము+ఒంది= కుతూహలాన్ని పొంది; కనుంగొనన్‌= చూడటానికి; 
సుర+-ఈశ్వరుండున్‌= దేవేంద్రుడూ; దేవముని పంక్తులున్‌= దేవతలూ, మునుల సమూహాలూ; సిద్దగణంబున్‌= సిద్దుల 
సమూహమూ; కొల్వంగన్‌= సేవిస్తూ ఉండగా; సుదర్శనంబు+అనన్‌= సుదర్శనం అనే పేరుతో; ప్రశంసకున్‌+ఎక్కు= పేరుకెక్కిన; 
విమానమున్‌+ఎక్కి= విమానాన్ని అధిరోహించి; అంబరగతిన్‌= ఆకాశమార్గంలో; వచ్చెన్‌= వచ్చి నిలిచాడు. 


తాత్సర్యం: అపూర్వంగా ఆశ్చర్యకరంగా ఒక్క వ్యక్తికీ, అంతులేని బలానికీ మధ్య ఘోరసం[గ్రామం జరుగుతుందని 
ఎంతో కుతూహలంతో చూడటానికి, దేవతలూ, బుషులూ, సిద్దులూ సేవిస్తుండగా, దేవేంద్రుడు సుదర్శనం అనే 
విమానం ఎక్కి ఆకాశమార్గంలో వచ్చి నిలిచాడు. 


విశేషం: అర్జునుడు ఒంటరివాడు. అనంతమైన కురుబలంతో ఆతడు పోరాడబోతాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. 
అంతేగాక, ఇం[ద్రుడికి తన కుమారుడైన అర్జునుడి పరా[క్రమాన్ని కనులారా చూడాలనీ కుతూహలం ఉన్నట్టు సూచన. 


వ. అ ద్దివ్యయానరత్నంబునందు. 239 
ప్రతిపదార్థం: ఆ+దివ్య= ఆ దివ్యమైన; యాన= వాహనాలలో; రత్నంబు+అందున్‌= (శ్రేస్టమైనదానిలో. 

@థ వ్‌ అటా 
తాత్సర్యం: ఆ దివ్యమైన శ్రేష్టమైన విమానంలో. 


తే. స్వర్గమున నున్న రాజులు జక్రవర్తు । లును యథోచిత చ్చత్రంబులును నిజార్హ 
చామరంబులు. జెలువొంద. జారులీల€ । గొలిచియుండిరి వేడ్కలు కొనలు నిగుడ. 240 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 571 


ప్రతిపదార్థం: స్వర్గమునన్‌+ఉన్న= స్వర్గంలో ఉన్న; రాజులున్‌= రాజులూ; చక్రవర్తులును= సార్వభౌములును; యథా+ఉచిత= 
వారికి తగిన; ఛత్రంబులును= గొడుగులూ; నిజ+అర్హచామరంబులున్‌= తమకు ఉచితమైన వింజామరలూ; చెలువు+ఒందన్‌= 
అందగించగా; చారులీలన్‌= మనోహరమైన విలాసంతో; వేడ్కలు= కోర్కెలు; కొనలు నిగుడన్‌= కొనలు సాగేటట్టు; 
కొలిచి+ఉండిరి= సేవిస్తూ ఉన్నారు. 


తాత్సర్యం: స్వర్గలోకంలో ఉన్న రాజులూ చక్రవర్తులూ ఉచితమైన ఛత్రాలూ చామరాలూ ్రకాశించగా, విలాసంతో, 
కోర్కెలు తీగె సాగుతుండగా దేవేంద్రుడిని సేవించి ఉన్నారు. 


క పాండుమహీపాలుం డా । ఖండలు చేరువన పెద్దగద్దియ నమరీ 
మందలి వీచోపు లిడంగ । నుండి కనుంగొనుచు నుండె నుజ్జ్వల భంగిన్‌. 241 
ప్రతిపదార్థం: పాండు మహీపాలుండు= పాండురాజు; అమరీ= దేవతాస్రీలయొక్క; మండలి= సమూహం; వీచోపులు+ఇడం 


గన్‌= వింజామరలు వీచుతూ ఉండగా; ఆఖండలు= దేవేంద్రుడియొక్క; చేరువన= (ప్రక్కనే; పెద్దగద్దియన్‌= పెద్దదైన 
సింహాసనంపైన; ఉజ్ఞ్యలభంగిన్‌+ఉండి= (ప్రకాశమానమైన రీతిలో కూర్చొని; కనుంగొనుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: పాండురాజు, అప్పరసలు వింజామరలు వస్తుండగా, ఇంద్రుడి ప్రక్కనే మరో పెద్ద సింహాసనం మీద 
కూర్చొని ఉజ్జలరీతిలో చూస్తున్నాడు. 


విశేషం: మూలభారతంలో ఇంద్రుడు ఒక్కడే ఉన్నట్టుంది కాని, ప్రక్కన పాండురాజున్నట్టు లేదు. ఇది తిక్కన కల్పన. 


వ. అంత. 242 


తాత్పర్యం: దివ్య విమానంలో ఇంద్రుడి ప్రక్కన పాండురాజు ఉండి చూస్తుండే సమయంలో. 


సీ. దేవదత్తాభీలరావంబు వెస గర్భ । ముల దీటుకొన, లేట మొగము పడుచు, 
రథనేమి దళిత ధరాధూళి యంగంబు । లెల్ల గప్ప(గ వెలువెల్ల నగుచు, 
బహుళ కపిధ్వజ ప్రభలు లోచనములు । మిటుమిట్లు గొన బర్వ మేడుపడుచు, 
నుద్ధటాకార సముద్ధతి మనము లు । త్తలపాటు దోంపంగం దల్లడిలుచు 


తే. నడచు కౌరవరాజు సైన్యంబుC గదిసె । దీంగ దిగిచినగతి. దనతేరు మెజియ 
రయముమై( జని ప్రకయ భైరవ సహస్ర । గర్భనోదగ్ర తర్జను. డర్దునుండు. 243 


ప్రతిపదార్థం: దేవదత్త+ఆభీల రావంబు= దేవదత్తం (శంఖం) యొక్క భీకరమైన శబ్దం; వెసన్‌= వెంటనే (శబ్దం పుట్టిన 
వెంటనే); కర్లములన్‌= చెవులలో; దీటుకొనన్‌= నిండిపోయినప్పుడు; లేట మొగము పడుచున్‌= పెడమొగాన్ని పెడుతూ (మొగం 
ప్రక్కకు త్రిప్పుకుంటూ); రథ= రథంయొక్క; నేమి= చక్రం అంచుతో (పట్టాతో); దళిత= చీల్చబడిన (రేగిన); ధరా= 
భూమియొక్క; ధూళి= సన్నటి దుమ్ము; అంగంబులు+ఎల్లన్‌= శరీరంయొక్క అన్ని అవయవాలను; కప్పంగన్‌= కప్పివేయగా; 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెలు వెల్లన్‌+అగుచున్‌= వెలవెలబోతూ (కాంతివిహీనమై); బహుళ= అధికమైన; కపిధ్వజ= కపి కేతనంయొక్క; ప్రభలు= 
కాంతులు; లోచనములు= కండ్లు; మిజణుమిట్టు+కొనన్‌= చీకట్లు కమ్మేటట్టుగా; పర్వన్‌= వ్యాపించగా; మేడుపడుచున్‌= 
భ్రమపడుతూ (మోసపోతూ- కనపడనందున); ఉద్భట+ఆకార+సముద్దతిన్‌= భయంకరమైన (శత్రువులకు); (ఉదాత్త గంభీరం 
అయిన) రూపం యొక్క ఆర్భాటానికి; మనములు= (సైనికుల) మనస్సులు; ఉత్తలపాటు+తో(పంగన్‌= దిగులు కలుగగా; 
తల్లడిలుచున్‌= బెదురుతో వణికిపోతూ; నడచు= నడిచే (సాగిపోతున్న); కారవరాజు సైన్యంబున్‌= కురురాజైన 
దుర్యోధనుడియొక్క సేనను; ప్రళభయ= ప్రళయకాలంలోని; భైరవ= రుద్రులయొక్క; సహస్ర= వేయిమందియొక్క; గర్జన= 
గర్జనంవలె; ఉద(గ= భయంకరమైన; తర్జనుండు= బెదరింపుకలవాడు; (అయిన) అర్జ్హునుండు; తన= తనయొక్క; తేరు= 
రథం; తీంగ తిగిచిన గతిన్‌=మెఅపుతీగ సాగినట్టుగా (మెణుపు మెరసినట్టు); మెజయన్‌= మెరుస్తూండగా; రయము 
మైన్‌+చని= మిక్కిలి వేగంగా పోయి; కదిసెన్‌= దగ్గరికి వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడి దేవదత్త శంఖం యొక్క భయంకరమైన రావం ప్రళయకాలంలో వెయ్యిమంది 
భైరవులు ఒకేమారు ఘోరంగా గర్జించినట్టు - మార్మోగుతుండగా, ఆయన రథం మెరుపుతీగలాగా (ప్రకాశిస్తూ 
మహావేగంతో దూసుకొని వచ్చి కౌరవసేనను సమీపించింది. 


ఆ భయంకర శంఖధ్వనికి కురుసైన్యం అంతా పెడమొగం పెట్టింది. ఆ రథచక్రాల అంచులనుండి 
సైకెగసిన ధూళి సైనికుల దేహాలను పూర్తిగా ఆవరించింది. అందువల్ల ఆ సైన్యం వెలవెలపోతూ ఉన్నది. ఆ 
కపికేతనం యొక్క కాంతులు మిణుమిట్టు గొల్పుతుండగా చూడజాలక సైనికులు చీకట్లు క్రమ్మినట్టుగా (భ్రమపడి 
అలాగే నిలిచారు. ఉదాత్త గంభీరమై శత్రుభీకరమైన అర్జునుడి ఆకారంయొక్క ఆటోపానికి కౌరవసేనలు మనస్సుల్లో 
తల్లడిల్లిపోయారు. 


విశేషం: శబ్దంద్వారా, అర్థంద్వారా వర్షించవలసిన వస్తువును కన్నులకు కట్టినట్టు ఉదాత్తంగా చిత్రించటం మహాకవుల లక్షణం. 
'తీంగ తిగిచినరీతి' - ప్రయోగం ఈ పద్యానికి ఆయువు. ఇందులో అర్జునుడి కాంతిమత్త్యలక్షణం నిరూపితం. 
జ యె 


వ. ఇవ్విధంబున( గురుబలంబుల. గ్రోశద్వయంబునం గూడముట్టి క్రీడి తలయెత్తి చూచి యుత్తరున కిట్లనియె. 
244 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కురుబలంబులన్‌= కౌరవ సైన్యాలను; క్రోశద్వయంబునన్‌= రెండు (క్రోసుల 
దూరంలోనే; కూడముట్టి= సమీపించి; (క్రీడి= అర్జునుడు; తల+ఎత్తి, చూచి= తలపైకెత్తి చూచి; ఉత్తరునకున్‌*ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా కౌరవసైన్యాన్ని రెండుకోసుల దూరంలోనే చేరి, అర్జునుడు తలపైకెత్తి చూచి, ఉత్తరుడితో 
ఇట్లా అన్నాడు. 


చ. “ఇది యొక పెద్ద గట్టిమొన; యీ మొనముందట గోగణంబుతో 
నది యొక యల్వసైన్య; మట యాతల వేటొక కొంతసేన య 
ల్లదె; యిటు పంచిపెట్ట జను నంతటిలోన వృధాభిమాన దు 
ర్మద బహుభాషియైన కురురా జెచటం జనుచున్నవాండొకో! 245 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 573 
ప్రతిపదార్థం: ఇది= ఈ కనిపించే సేన; ఒక పెద్దగట్టి మొన= ఎక్కువ సంఖ్యతో కూడిన బలమైన సైన్యం; ఈ 
మొనముందటన్‌= ఈ సైన్యానికి ముందుభాగంలో (అ(గ్రభాగంలో); గో= ఆవులయొక్క; గణంబుతోన్‌= సమూహంతో; 
అది+ఒక+ అల్ప సైన్యము= అది ఒక చిన్నసేన; అట= అక్కడ; ఆతల= ఆపైన (అవతల); అల్లదె= ఆ కనిపించేదే; 
వేటు+ఒక= వేరైన; కొంతసేన= మరికొంత సైన్యం; ఇటు= ఈ రకంగా; పంచిపెట్టన్‌= భాగాలుగా చేయబడి; చను= 
వెళ్ళుతున్న; అంతటిలోనన్‌= ఈ సేనా విభాగాలు అన్నిటిలోనూ; వృథా+అభిమాన+దుర్మద= పనికిమాలిన అభిమానంతో 
(దురభిమానంతో), చెడ్డ గర్వంతో; బహుభాషి+ఐన= అధిక ప్రసంగి అయిన (అతివాగుడుకాడైన); కురురాజు= దుర్యోధనుడు; 
ఎచటన్‌= ఎక్కడ; చనుచున్నవా(డు+ఒకో!= పోతున్నాడో కదా! 


తాత్సర్యం: (ఓ ఉత్తరకుమారా!) ఇది ఒక పెద్దబలమైన సైన్యం. దానికి ముందు ఆవులమందతో కొద్దిపాటి సేన 
నడుస్తున్నది. దానికి అవతల తట్టు ఇంకా కొంతసైన్యం ఉన్నది. ఈ రకంగా భాగాలుగా చేయబడి సాగుతూ 
ఉండే సేనలలో, మిక్కిలి దురభిమానీ, అధిక (ప్రసంగీ (బహుభాషి అయిన ఆ సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో! 


విశేషం: భీష్మద్రోణాదులైన పెద్దలు ఎంతో ఆలోచించి, రాజును రక్షించటానికి, సైన్యాన్ని వ్యూహంగా నిర్మించారు. వ్యూహాన్ని 
నిర్మించగలిగినవాడే అందులో ్రవేశించగలుగుతాడు. ఇది యుద్దవిద్యలో ఉండే రహస్యం. (ద్రోణుడు పన్నిన ఈ వ్యూహాన్ని, 
అర్జునుడు రెండు(క్రోసుల దూరాన్నించే చూచి గమనించి, ఉత్తరుడికి వివరించాడు. శత్రువుల సైనిక ప్రణాళికను, అర్జునుడు 
చూస్తూనే (గ్రహించి, రాజును పట్టుకొనాలని, ఆతడిని కనిపెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అర్జునుడి బుద్దిసూక్ష్మతకూ, 
సామర్భ్యానికీ నిదర్శనం. 


క అరయుదముగాని యిమ్మో। హరమునకును డాపలించి యరదము. బోని 
మ్మురవడి; నతనిక యుజికెద | నరుదుగ నెబ్బంగి నెవ్వ రడ్డం బైనన్‌. 246 


ప్రతిపదార్థం: అరయుదము గాని= చూద్దాం కానీ; ఈ+మోహరమునకును= వ్యూహాత్మకమైన ఈ సైన్యానికి; డాపలించి= 
ఎడమ॥ప్రక్కగా, అనగా వాళ్ళకు ఎడమవైపున (ప్రదక్షిణంగా; ఉరవడిన్‌= ఒరవడితో (శీఘ్రంగా); అరదము= రథం; పోనిమ్ము; 
ఏ+భంగిన్‌= ఏవిధంగానైనా; ఎవ్వరు+అడ్డంబు+ఐనన్‌= ఎవరు అడ్డుపడ్డా; అరుదుగన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేటట్టు; అతనికిన్‌+అ= 
అతడికొరకే (రాజైన దుర్యోధనుడి కొరకే); ఉజికెదన్‌= దూకుతాను. 


న ఇజ్‌ « శ 
తాత్సర్యం: రాజు ఎక్కడున్నాడో చూద్దాం. రథాన్ని, ఈ సేనకు ఎడమవైపుగా పోనీ! ఎవరు అడ్డుపడ్డా, నేను, 
రాజుమీదికే దూకుతాను. 


విశేషం: భీష్ముడు, [ద్రోణుడు రాజును రక్షించటానికి వ్యూహాన్ని పన్నగా, వారి ఉద్దేశాన్ని భగ్నం చేయటానికి అర్జునుడు 
రాజునే పట్టుకొనాలని అంటున్నాడు. ఇది రాజనీతి. సైన్యంతో పనిలేదు. రాజుతోనే పని. ఎంతో సైన్యాన్ని నాశనం చేసే 
బదులు, రాజును ఒక్కడిని బంధిస్తే, విజయం కలిగినట్టే, అందుకే అర్జునుడు రాజు ఎక్కడున్నాడో చూడాలని అన్నదీ; 
అందుకే రథాన్ని సేనకు ఎడంప్రక్క పొమ్మన్నదీ. 


ఉ. ఆతడు సిక్కెనేని బలమంతయు విచ్చు; మరల్పవచ్చు గో 
వ్రాతము; నట్లయైన సుకరంబుగ నంతట నెల్లం దీటు; నీ 
యాతత సేనయం దతని నారసి కానకయున్న వీరి ని 
ట్లీతల డించి యా కదుపు నెయ్డ(గం బోదము గాక వ్రేల్మిడిన్‌. 247 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ దుర్యోధనుడు; చిక్కెనేని= దొరికినట్టైతే; బలము+అంతయున్‌= సేన అంతా; విచ్చున్‌= 
చెదిరిపోతుంది; గోవ్రాతమున్‌= ఆవులమందనూ; మరల్పవచ్చున్‌= మళ్ళించవచ్చును; అట్టు+అ+ఐనన్‌= అట్లాగైతే; అంతటన్‌= 
అంతతో; సుకరంబుగన్‌= సులువుగా; ఎల్లన్‌+తీణున్‌= అంతా తీరిపోతుంది (కార్యం అంతా తీరుతుంది); ఈ+ఆతత= 
ఈ విశాలమైన; సేనయందున్‌= సైన్యంలో; అతనిన్‌= ఆ రాజైన దుర్యోధనుడిని; ఆరసి= బాగా పరిశీలించి చూచి; 
కానక+ఉన్నన్‌= (ఒకవేళ) కనుక్కోలేకపోతే; వీరిన్‌= ఈ పెద్దసేనలోని వాళ్ళను; ఇట్టు= ఈ విధంగా (ఇట్లాగే-ఉన్నదాన్ని 
ఉన్నట్టుగానే); -ఈతలన్‌= ఈచోటనే; (ఇక్కడనే); డించి= వదలివేసి; (వ్రేల్మిడిన్‌= వేగంగా (వెంటనే); ఆ కదుపున్‌= ఆ 
మందను; ఎయ్రంగన్‌= చేరేందుకు (సమీపించటానికి); పోదము+కాక!= వెళ్ళుదాం సుమా! 


తాత్సర్యం: ఒకవేళ రాజైన దుర్యోధనుడు చిక్కితే సైన్యం అంతా విచ్చిపోతుంది. ఆవులను మళ్ళించవచ్చును. 
అట్లాగైతే, మనం చేయాల్సిన పని సులువుగా ముగిసిపోతుంది. ఇంత పెద్దసైన్యంలో రాజును కనుగొనలేకపోతే, ఈ 
సైన్యాన్ని ఇక్కడే వదలివేసి, మందను చేరటానికి పోదాం. 


విశేషం: రాజును పట్టుకొనటం మొదటి పని. దానివలన సైన్యం భయంతో చెదిరిపోతుంది. అందువలన ఆవులమందను 
సులువుగా పట్టుకొనవచ్చును. ఒకవేళ ఇది జరగకపోతే (రాజు దొరక్కపోతే) రాజును వెతికే ప్రయత్నం మాని, నేరుగా 
మందవైపే వెళ్ళి ముట్టడించటం రెండో పని. దీనివలన ఆవులమందను పట్టుకొనవచ్చును. ఇంతకూ గోవులను మళ్ళించటం 
ఇక్కడ (ప్రధానం. అది పై రెండువిధాలా జరుగుతుంది. అయితే, మొదటిపనివలన కార్యం కొంత సులువు అవుతుంది; 


నహ 


రెండోపనివలన కొంత పనిభారం. ఏమైనా ఆవులను మళ్ళించాలి. ఇది అర్జునుడి సంకల్పం. 


క. విచ్చి చనకుండ( బసులం । దెచ్చుట మునుమున్న వలయు తెజి6; గా పనికిం 
జొచ్చి యది చక్కం బెట్టంగ, । నచ్చోటన దాయ మనకు నగపడెడు బలే! 248 


ప్రతిపదార్థం: విచ్చి= చెదిరిపోయి; చనకుండన్‌= పరుగెత్తకుండా; పసులన్‌+తెచ్చుట= ఆవులను మళ్ళించటం; మునుమున్న= 
మొట్టమొదట; వలయు తెజంగు= చేయవలసిన విధం (చేయదగిన పని); ఆ పనికిన్‌+చొచ్చి= ఆ పనికి పూనుకొని; అది 
చక్కంబెట్టంగన్‌= ఆ పని చేయగా; ఆ+చోటన్‌+అ= ఆ చోటులోనే (అక్కడే); దాయ= శత్రువైన దుర్యోధనుడు; 
మనకున్‌+అగపడెడున్‌= మనకు కనబడతాడు; బలే!= ఇది చాలా బాగుంది! 


తాత్సర్యం: మొట్టమొదట, ఆవులు చెదిరిపోయి పారిపోకుండా మళ్ళించాలి. ఆ పని చేస్తూ ఉంటే రాజైన సుయోధనుడు 
మనకు అక్కడే కనపడవచ్చును. ఈ ఆలోచన చాలా బాగుంది.” 


నిశేషం: రాజును వెదకుతూ ఉండిపోతే, ఆతడు దొరక్కపోగా వృథా కాలయాపన అవుతుంది. కనుక ఆవులమందనే 

ముట్టడిస్తే, అక్కడే రాజుంటే కనిపిస్తాడు. (అట్టాగైతే అటు రాజునూ, ఇటు మందనూ పట్టుకోవచ్చును) ఇది బలేగా ఉంటుంది 
య వాం Bes యట 

అని అర్జునుడి ఆలోచన. 


క. అనిన విని, యుత్తరుం డ। మొన వలపటః బెట్టి యరదమును బోవంగ ని 
చ్చిన సరస కరిగి కవ్వడి । కనువిచ్చి బలంబునెల్లం గలయంగ6 జూచెన్‌. 249 


ప్రతిపదార్థం: అనినన్‌= అర్జునుడు పైవిధంగా చెప్పగా; విని= విని; ఉత్తరుండు= సారథి అయిన ఉత్తరుడు; ఆ+మొనన్‌= 
ఆ సేనను; వలపటన్‌+పెట్టి= కుడివైపున ఉంచి; అరదమును= రథాన్ని; పోవంగనిచ్చినన్‌= పోనివ్వగా; సరసకున్‌+అరిగి= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 575 


సమీపానికి పోయి; కవ్వడి= అర్జునుడు; కనువిచ్చి= కండ్లు తెరిచి (బాగా); బలంబున్‌+ఎల్లన్‌= సేననంతటినీ; కలయ. 
గన్‌+చూచెన్‌= కలయ చూచాడు. 


తాత్పర్యం: అర్జునుడు అనిన మాటలను విని ఉత్తరుడు ఆ కౌరవసైన్యాన్ని కుడివైపు ఉంచి, అంటే దానికి ఎడమ 
ప్రక్కగా రథాన్ని తోలాడు. అపుడు అర్జునుడు సమీపానికి పోయి, సేనను అంతటినీ బాగా కలయ చూచాడు. 


వ. ఇట్లు గనుంగొని, మధ్య దక్షిణ వామాగ్ర పశ్చిమోత్తర భాగంబుల నిట్టిట్టి వారలు నదచుచున్న వారని సారథితో 
నేర్పడం బలికి, 'వీరలలో నురగకేతనుండు లే,డత(డు గోవులం గొనిపోవ నోపు; నిరామిషంబైన యీ 
సేనతో నని సేయం బని లేదు; వీర లెయిది యడ్డపడి తడవు సేయకుండునట్లుగా; ముట్టికొని పసులన్‌ 
బెట్టించి, దొరయును నేల గడవం బోవక యుండ. బొదువవలయిు' నని చెప్పి యతని నద్దెసకు( దేరు 
వజుపం బనిచి, గురుకృప గాంగేయులకు( జరణ సమీప స్థలంబుల నిలువ రెండును, కర్ణాభ్యర్ణ ప్రదేశంబులం 
జన రెండునుగా నాలుగేసి యమ్ము లేసిన, నా సవ్యసాచిం జూచి యాచార్యుండు పరిసరవర్తులగు 
నాప్రజనంబులతో నల్లన 'యర్జునుం డింత యొప్పియుండునే!' యని యగ్గించి వెడియు. 250 


ప్రతిపదార్థం: ఇట్టు+కనుంగొని= ఈవిధంగా సైన్యాన్ని బాగా పరిశీలించి చూచి; మధ్య= నడిమిభాగంలో; దక్షిణ= దక్షిణంవైపున; 
వామ= ఎడంపక్క; అ(గ్ర= ముందువైపు; పశ్చిమ= పడమటిదిక్కున; ఉత్తర భాగంబులన్‌= ఉత్తరంవైపులలో; ఇట్టి+ఇట్టివారలు= 
ఇట్లాంటిట్లాంటివారు; నడుచుచు+ఉన్నవారు+అని= నడుస్తున్నారని; సారథితోన్‌= సారథి అయిన ఉత్తరుడితో; ఏర్పడన్‌+పలికి= 
స్పష్టంగా తెలిపి; వీరలలో= ఈ వీరులలో; ఉరగ కేతనుండు= పాముగుర్తు జెండాగా కలవాడు (దుర్యోధనుడు); లేండు; 
అత(డు; గోవులన్‌= ఆవులను; కొనిపోవన్‌+ఓపు= తీసికొని (తోలుకొని) పోతూ ఉండవచ్చును; నిరామిషంబు+ఐన= 
లాభములేని; ఈ+సేనతోన్‌; అని= యుద్దం; చేయన్‌+పని, లేదు= చేయవలసిన అవసరంలేదు; వీరలు+ఎయిది= వీళ్ళు 
సమీపించి; అడ్డపడి= అడ్డువచ్చి; తడవు+చేయక+ ఉండునట్టుగాన్‌= ఆలస్యం కలిగేటట్టు చేయకుండా ఉండేటట్లుగా; ముట్టికొని= 
చుట్టుముట్టి; పసులన్‌+పెట్టించి= ఆవులను వెనుకకు మళ్ళించి; దొరయును= రాజైన దుర్యోధనుడు కూడా; నేల+కడవన్‌+ 
పోవక, ఉండన్‌= ఈ రాజ్యపు పొలిమేర దాటిపోకుండా; పొదువ వలయున్‌= చుట్టుముట్టాలి; అని, చెప్పి; అతనిన్‌= ఉత్తరుడిని; 
ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; తేరు, పజుపన్‌+పనిచి= రథం పోనిమ్మని చెప్పి; గురు, కృప, గాంగేయులకున్‌= (ద్రోణుడికీ, 
కృపాచార్యుడికీ, భీమ్ముడికీ; చరణ, సమీప, స్థలంబులన్‌= పాదాల దగ్గరి తావులలో; నిలువన్‌= నిలబడేటట్టు (నాటుకొని 
నిలబడేటట్టు); రెండును= రెండు (బాణాలను); కర్ల+అభ్యర్థ ప్రదేశంబులన్‌= చెవులకు దగ్గరగా (సోకీసోకనట్టుగా); చనన్‌= 
పోయేటట్టుగా; రెండునుగాన్‌= రెండు (బాణాలు)గా; నాలుగు+ఏసి, అమ్ములు+ఏసినన్‌= నాలుగేసి బాణాలు వేయగా; 
ఆచార్యుండు= (ద్రోణుడు; ఆ+సవ్యసాచిన్‌= ఆ అర్జునుడిని; చూచి= గమనించి; పరిసరవర్తులు+అగు= చుట్టువారైన; 
ఆప్తజనంబులతోన్‌= దగ్గరివారితో; అల్లనన్‌= మెల్లగా; అర్జునుండు+ఇంత+ఒప్పి+ఉండునే?= అర్జునుడు ఎంత ఉచితంగా 
వ్యవహరించాడు? లేదా - అర్జునుడు ఇంత ఉచితజ్ఞుడై ఉంటాడా? (ఎంత ఉచితజ్ఞుడో అని భావం); అని, అగ్గించి= అని 
పొగడి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: సైన్యాన్ని అంతా అర్జునుడు కలయజాూచి, నడుమా, దక్షిణానా, ఎడంవైపూ, ముందూ, పడమటా, 
ఉత్తరానా, ఫలానావాళ్ళు పోతున్నారని ఉత్తరుడికి వివరించి, “వీరందరిలో దుర్యోధనుడు కనిపించటంలేదు, ఒకవేళ, 
ఆతడు ఆవులను తోలుకుపోతూ ఉండి ఉంటాడు. రాజు లేని ఈ సేనతో మనకు యుద్ధం అనవసరం. ఈ 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైనికులంతా మనకు అడ్డుపడి ఆలస్యం కలిగించకుండా శీఘ్రంగా మందలను మళ్ళించి, రాజు ఈ నేల సరిహద్దు 
దాటకుండా ఆతడిని మనం పట్టుకొనాలి' అని అంటూ, ఉత్తరుడికి ఆ దిశగా రథాన్ని నడపుమని చెప్పి, గురువైన 
ద్రోణుడికీ, కృపుడికీ, భీష్ముడికీ పాదాల ముందరి ప్రదేశంలో నాటుకొనేటట్టుగా రెండేసి అమ్ములూ, చెవులను 
సోకీసోకనట్టుగా రెండేసి బాణాలూ వేశాడు. అప్పుడు ఆ అర్జునుడిని చూచి, ద్రోణాచార్యుడు, తన ప్రక్కన ఉన్న 
సన్నిహితులతో “అర్జునుడు ఎంత ఉచితంగా నడుచుకొన్నాడు!' అని పొగడి, మరీ ఇట్లా ప్రశంసించాడు. 


ద్రోణాచార్యు( డర్జునుం జూచి ప్రశంసించుట (సం. 4-48-3) 


మ.  'విలసద్దాండివ చాలనోద్దతి కనద్విద్యుల్లతాలీలగా 
౧ ట్‌ య 
నలఘుస్వార కపిధ్వజ ధ్వని సముద్యద్గర్ద చందంబుగా; 
జలదాకారతనొందె దే రితండు పర్దన్యాకృతిం బొల్టె; దో 
ర్టలతీవ్రారి నిదాఘ దుర్విషహ గర్వస్పూర్తి నిర్మూర్తిగాన్‌. 251 


ప్రతిపదార్థం: విలసత్‌= (ప్రకాశిస్తున్న (అతిశయిస్తున్న); గాండివ= గాండీవంయొక్క; చాలన= కదలికలో ((త్రిప్పటంలో); 
ఉద్దతి= తీవ్రత; కనత్‌= ప్రకాశించే; విద్యుత్‌+లతాలీలగాన్‌= మెజపుతీగవలె కాగా; అలఘు= ఎక్కువైన; స్ఫార= కాంతిమంతమైన; 
కపిధ్వజ= కపికేతనంయొక్క; ధ్వని= నాదం (పటపటధథ్వని); సముద్యత్‌+గర్ద చందంబుగాన్‌= వెలువడే ఉరుములా కాగా; 
తేరు= రథం; జలద+ఆకారతన్‌+ఒందెన్‌= మేఘంయొక్క రూపాన్ని పొందింది; ఇతండు= ఈ అర్జునుడు; దోర్చల= 
బాహువులబలంతో; తీవ్ర= భయంకరం అయిన (దట్టమైన); అరి= శత్రువులనే; నిదాఘ= ఎండాకాలంయొక్క; దుర్విషహ= 
సహించటానికి వీలుకానట్టి; గర్ప్వస్ఫూర్తి= గర్వంయొక్క స్సురణ (విలాసం); నిర్మూర్తి+కాన్‌= రూపంలేనట్లు (నళించేటట్టుగా); 
పర్దన్య+ఆకృతిన్‌= వర్గాధిదేవతగు దేవేంద్రుడి వలె; పొల్చెన్‌= వెలిగాడు. 


తాత్సర్యం: “అర్జునుడి గాండీవంయొక్క కదలిక మెణుపుతీ7వలె, కపికేతనంయొక్క ధ్వని మేఘంయొక్క ఉరుమువలె 
ఉండగా, అర్జునుడి రథం మేఘంవలె ఉంది. అర్జునుడు ఇంద్రుడివలె ఉన్నాడు. కనుక, శత్రువు లనే వేసవి గర్వం 
పూర్తిగా నశించింది. శత్రువుల బాహుబలం వేసవివలె ఉందనీ, అర్జునుడు వర్లాధిపతి అయిన దేవేంద్రుడివలె 
ఉన్నాడనీ భావం. 


విశేషం: అలం: ఉపమ. శత్రువు ఎంత తీవ్రమైన వేసవివలె ఉన్నా, అర్జునుడి పరాక్రమం అనే వానవలన అది చల్లబడుతుందని 
విశేషభావం. వర్గాధిపతి ఇంద్రుడు. ఆతడి కుమారుడు అర్జునుడు. కనుక అర్జునుడు వర్షరూపాన్ని ధరించాడు. ఆతడి రథమే 
మేఘాకారంలో ఉంది. 


వ. ఇప్పుడు నాకు. బ్రణామంబులుగా€ బాదంబుల మొదలంబడ రెండమ్ములేసి, పెద్దకాలంబేని. బాసియున్నవాండు 
గావునం గుశల ప్రశ్నంబుగాం జెవులు సో(కియు సో(కములుగా రెండమ్ములేసి' నని పలికి వెండియు నిట్లనియె. 
252 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ సమయంలో; నాకున్‌+ప్రణామంబులు+కాన్‌= నాకు నమస్కారములు చేస్తున్నట్టుగా; రెండు+ 
అమ్ములు= రెండు బాణాలు; పాదంబుల, 'మొదలన్‌+పడన్‌= పాదాలముందర పడేటట్లు; ఏసి= ప్రయోగించి; పెద్దకాలంబు+ఏనిన్‌= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 577 


ఎంతోకాలంగా; పాసి+ఉన్నవా(డు, కావునన్‌= నన్ను వదలి దూరంగా ఉన్నాడు కాబట్టి; కుశల (ప్రశ్నంబుగాన్‌= క్షేమంగా 
ఉన్నారా? అని అడుగుతున్నట్టుగా; రెండు+అమ్ములు= రెండు బాణాలు; చెవులు, సో(కియున్‌, సోకములు+కాన్‌= చెవులకు 
తాకీ తాకనట్టు; ఏసెన్‌= ప్రయోగించాడు; అని, పలికి= అని మాట్లాడి; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు నాకు నమస్కరించినట్లుగా ఇప్పుడు రెండు బాణాలను నా పాదాల ముందరవేసి, ఎంతోకాలం 
విడిచి దూరంగా ఉన్నాడు కనుక, కుశలాదికాన్ని అడిగినట్టుగా, చెవులకు తాకీ తాకనట్టు రెండు బాణాలు వేశాడు” 
అని (ద్రోణుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. 


క. “ఇడుమల. బదుమూండేండ్లుం । బడి, కడు గోపించి వచ్చె బలువిడి నీ క 
వ్వడి దఖీయ నుటథికి వడి ని । ప్పుడ యిమ్ముటు ప్రోవు నెల్లం బొరిగొనెడు బలే! 253 


ప్రతిపదార్థం: పదుమూండు+ఏండ్డున్‌= పదమూడు సంవత్సరాలూ; ఇడుమలన్‌+పడి= కష్టాలను అనుభవించి; కడున్‌= 
మిక్కిలి; కోపించి= (కోపంపొంది) కోపంతో; ఈ కవ్వడి= ఈ అర్జునుడు; బలువిడిన్‌+వచ్చెన్‌= ఆవేశంతో వచ్చాడు; 
తజీయన్‌+ఉటికి= దగ్గరికి పోయి; వడిన్‌= శీఘ్రంగా; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఈ+ముణుప్రోవున్‌+ఎల్లన్‌= ఈ స్వల్పమైన ఈ 
సేననంతా, ఈ పెంటకుప్పనంతా; పొరిగొనెడున్‌= నాశనం చేస్తాడు; బలే! (ప్రశంసార్థకం). 


తాత్పర్యం: 'అడవులలో పదమూడు సంవత్సరాలు కష్టాలు అనుభవించి, కోపంతో అర్జునుడు ఎంతో ఆవేశంతో 
వచ్చాడు. ఇప్పుడే సమీపించి ఈ అల్పసేనలమీదికి దూకి వాటిని నాశనం చేసేటట్టున్నాడు. 


తే.  విపినవాసంబు, నజ్ఞాత విధము వర్త । నంబు, గడపి నవాభ్యుదయంబు నొంది 
రాత్రిం బుచ్చి తోంతెంచు మార్తాండు మాడ్కి( | జూడ నుజ్వలుందగుచు నర్జును(డు పాొలిచె.” 254 


ప్రతిపదార్థం: విపినవాసంబున్‌= అరణ్యవాసమూ; అజ్ఞాత= అజ్ఞాతవాసంయొక్క; విధము= విధానానికి తగిన; వర్తనంబు= 
ప్రవర్తన; కడపి= పూర్తిచేసి; నవ= (క్రొత్తదైన; అభ్యుదయంబున్‌+ఒంది= ఉదయాన్ని (అభివృద్దిని) పొంది; రాత్రిన్‌+పుచ్చి= 
రాత్రికాలాన్ని గడిపి; తో(తెంచు= ఉదయించేటటువంటి; మార్తాండు మాడ్కిన్‌= సూర్యుడి వలె; చూడన్‌= చూడటానికి; 
ఉజ్జ్వలుండు+అగుచున్‌= (ప్రకాశంతో నిండినవాడై; అర్జునుడు; పొలిచెన్‌= వెలుగుతున్నాడు. 


తాత్సర్యం: అరణ్య, అజ్ఞాతవాసాలను రెంటినీ ముగించి, ఎంతో అభివృద్ది చెంది, అర్జునుడు, రాత్రిని గడిపి 
నూతనంగా ఉదయించే సూర్యుడివలె తేజోమూర్తిగా కనిపిస్తున్నాడు.” 


విశేషం: అలం: ఉపమ. అర్జునుడు, అరణ్య, అజ్ఞాతవాసాల వలన కష్టాలుపడి, తరువాత అభ్యుదయాన్ని పొంది, ఉదయించే 
సూర్యుడివలె ఉన్నాడని (ద్రోణుడి ప్రశంస. ఎంతోకాలం ఒక వ్యక్తి ఎన్నో కష్టాలుపడి, గట్టిపడి, కష్టాల తరువాత (క్రొత్త 
ఉత్సాహంతో, సరిక్రొత్త శక్తితో ఉంటాడనే విషయాన్ని, తిక్కన ఈ పద్యంలో సూచించాడు. కష్టాల తర్వాత వ్యక్తికి (క్రొత్త 
తేజస్సు వస్తుందనీ, ఆతడు ఉదయ సూర్యుడివలె ఉంటాడనీ కవి భావన. ఇది జీవితంలో సహజం. దీనిని కవి అర్జునుడి 
ద్వారా తెలిపాడు. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనియె(; గృపాచార్య భీష్ములు పార్టుబాణపాత ప్రకారంబులు ప్రణామ కుశల ప్రశ్నంబులుగ నంతరంగంబులం 
గనికొని సంతసిల్లిరి; ధనంజయుండును దక్కినవారికి దుర్చిరీక్షుండగుచు నమ్మోహరంబు దెస ననాదరంబు 
సేసి గోవుల పజ్జం బోవుచుండె; నతనిం జూచి సురనదీసూనుండు కురువీరులతో నిట్లనియె. 255 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని (ద్రోణు డన్నాడు; కృపాచార్య, భీష్ములు= కృపాచార్యుడూ, భీష్ముడూ; పార్టు, బాణపాత, 
(ప్రకారంబులు= అర్జునుడియొక్క బాణాలు పడిన పద్దతులు; 'ప్రణామ, కుశల, ('ప్రశ్చంబులుగన్‌= నమస్కారం చేయటంగా, 
క్షేమ సమాచారాలు అడుగటంగా; అంతరంగంబులన్‌= హృదయాలలో; కనికొని= గమనించి; సంతసిల్లిరి= ఆనందించారు; 
ధనంజయుండును= అర్జునుడుకూడా; తక్కినవారికిన్‌= మిగిలినవారికి; దుర్నిరీక్షుండు+-అగుచున్‌= తేరిపార చూచేందుకు 
వీలుకానివాడు జౌతూ; ఆ+మోహరంబు, దెసన్‌= ఆ సైన్యంవైపు; అనాదరంబు+చేసి= నిరాదరణచూపించి; గోవుల పజ్జన్‌= 
ఆవులవైపు; పోవుచున్‌+ఉండెన్‌= పోతూ ఉన్నాడు; అతనిన్‌+చూచి= అర్జునుడిని చూచి; సురనదీసూనుండు= గంగానదీ 
పుత్రుడు, భీష్ముడు; కురువీరులతోన్‌= కౌరవసేనలోని వీరులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని ద్రోణుడు అన్నాడు. కృపాచార్యుడూ, భీష్ముడూ అర్జునుడు ప్రయోగించిన బాణాలతీరులలో ఉన్న 
నమస్కార, కుశలప్రశ్నలు అనేవాటిని మనస్సులలోనే గమనించి సంతోషించారు. మిగిలినవాళ్ళకు అర్జునుడు తేరిపార 
చూడరానివాడై, ఆ సైన్యాన్ని అనాదరం చేసి (రాజు లేడు కనుక), ఆవులను సమీపించటానికి పోతున్నాడు. ఆ 
అర్జునుడిని చూచి, పితామహుడైన భీష్ముడు ఈ రకంగా అన్నాడు. 


క.  'చిరకాలమునకు( గంటిమి । నరు; నక్కట! వీ(డు సజ్జనప్రియుండు సుహృ 
త్పరతంత్రుండు బాంధవహితుం । డరిభీకరుC డిట్టి వార లవనిం గలరే! 256 


ప్రతిపదార్థం: చిరకాలమునకున్‌= ఎంతో కాలానికి; నరున్‌= అర్జునుడిని; కంటిమి= చూచాము; అక్కట!= ఆహా! (ఆశ్చర్యార్థకం); 
వీండు= ఈ అర్జునుడు (మనుమడు కనుక (ప్రేమపూర్వక పదం - వీడు); సజ్జ్ఞనప్రియుండు= సుజనులకు ఇష్టమైనవాడు; 
సుహృద్‌+పరతం[త్రుడు= స్నేహితులకు స్వాధీనం అయినవాడు (స్నేహ (ప్రధానుడు); బాంధవ= చుట్టాలకు; హితుండు= 
మేలు కూర్చేవాడు; అరి= శత్రువులకు; భీకరుడు= భయంకరుడు; ఇట్టివారలు= ఇట్టాంటి (అరుదైన) వాళ్ళు; అవనిన్‌= 
భూమిలో (లోకంలో); కలరే!= ఉన్నారా! 


తాత్సర్యం: 'ఎంతో కాలానికి అర్జునుడిని చూచాం. వీడు సజ్జనులకు ప్రియుడు, మిత్రులకు స్నేహశీలి, బంధువులకు 
హితుడు, శత్రువులకు భీకరుడు. ఇట్టాంటివాళ్ళు భూమిపై ఉన్నారా! (లేరని భావం). 


విశేషం: ఇందులో భీష్ముడు అర్జునుడి గుణగుణాలను కొనియాడుతూ, ఆతడి వ్యక్తిత్వానికి మురిసిపోయి, 'ఇట్టాంటివాళ్ళు 
భూమిలో ఉంటారా! అని ఆశ్చర్యపడుతూ, గర్విస్తున్నాడు. అర్జునుడిపై పితామహుడికి ఉన్న వాత్సల్యం ఎటాంటిదో 

= జ (ri (30) 
వ్యక్తమవుతుంది. 


క. మనచూడ్కికి వ్రేగయి యీ । తని యతులిత మూర్తి యత్యుదాత్తతం గడు నొ 
ప్పిన యది గంటిరె! జగమె । ల్లను నేలంగం దగు సముజ్వలత యూహింపన్‌. 257 


విరాటపర్వము - చతుర్థాశ్వాసము 579 


ప్రతిపదార్థం: మన= మనయొక్క; చూడ్కికిన్‌= చూపునకు; |వ్రేగు+అయి= బరువై (దుర్భరమై); ఈతని= ఈ అర్జునుడి 
యొక్క; అతులిత= సాటిలేని; మూర్తి= ఆకారం; అతి+ఉదాత్తతన్‌= మిక్కిలి ఉదాత్తతతో (గొప్పతనంతో); కడున్‌= 
ఎక్కువగా; ఒప్పిన+అది= విలసిల్లుతూ ఉన్నది; ఊహింపన్‌= ఆలోచిస్తే; జగము+ఎల్లను= లోకాన్ని అంతటినీ; ఏలంగన్‌+తగున్‌= 
పాలించతగిన; సముజ్ఞ్వలత= తేజస్సు (సామర్థ్యం); కంటిరె!:= చూచారా! 


తాత్సర్యం: అర్జునుడి కాంతిమంతమైన రూపం, మన చూపులకు బరువై, చూడరానిదై ఎంత ఉదాత్తంగా ఉన్నదో 
చూచారా! ఆ తేజస్సు లోకాలనే ఏలదగింది. 


విశేషం: ఈ పద్యంలో భీష్ముడు, కురుకులాలంకారుడైన అర్జునుడి తేజస్సును ప్రశంసిస్తున్నాడు. అంటే రూపాన్నీ, సామర్థ్యాన్నీ 
అగ్గిస్తున్నాడు. ముందు పద్యంలో గుణాలను నుతించాడు. భీష్ముడంతటి వాడినే అర్జునుడి తేజశ్ళాలిత అచ్చెరువుపరిచింది! 


క. వెనుక దెస వచ్చి కదిసియు(। దనరథము( దొలంగ నిచ్చి, తజియంబడుట కొ 
ల్లని తలంపు కలిగి, క్రేగం ।; టన మనలం జూచుచుం గడచి యట నడచెన్‌. 258 


ప్రతిపదార్థం: వెనుక దెసన్‌ వచ్చి= వెనక పక్కగా వచ్చి; కదిసియున్‌= సమీపించికూడా; తన రథమున్‌= తన రథాన్ని; 
తొలంగనిచ్చి= తొలగిపోనిచ్చి (తప్పించి); తజీయన్‌+పడుటకున్‌= ఎదుర్కొనటానికి (సమీపించేందుకు); ఒల్లని= ఇష్టంలేని; 
తలషపు= ఆలోచన (భావం); కలిగి; (క్రేగంటన్‌+అ= కడ కంటితోనే; మనలన్‌= మనలను; చూచుచున్‌= చూస్తూ; కడచి= 
దాటి; అట నడచెన్‌= ముందుకు పోతున్నాడు. 


తాత్సర్యం: వెనక నుండి వచ్చినా, తన రథాన్ని తప్పించి తొలగ తోలించి, మనలను ఎదిరించటానికి మనసులేక 
కేవలం ఓరచూపులతోనే మనవైపు చూస్తూ, దాటిపోతూ ఉన్నాడు. 


నిశేషం: ఇందులో భీష్ముడు అర్జునుడి రాజనీతి, యుద్దనీతులనూ, పెద్దల యెడ ఆతడికి గల గౌరవభావాన్నీ ప్రశంసిస్తున్నాడు. 
ఇందులో అర్జునుడి ఉదాత్తభావం కూడా వ్యక్తం అవుతుంది. ఇట్లాంటి సూక్ష్మమైన మనోధర్మాలను తిక్కన చాల గొప్పగా 
చిత్రిస్తాడు. 


క. మొన. గలయఈ. జూచి యూరక । చను టధిపతి నరసి తా నిచట. గానక యా 
తని పజ్జ నరుగు తెటి(గగు; | ననుమానము లేదు, క్రోధ మగ్గలము మదిన్‌. 259 


ప్రతిపదార్థం: మొనన్‌= సైన్యాన్ని; కలయన్‌+చూచి= అంతా పరికించి; ఊరక చనుట= (యుద్దం చేయకుండా) ఊరకనే 
వెళ్ళిపోవటం; అధిపతిన్‌+అరసి= రాజైన దుర్యోధనుడిని వెదకి; తాన్‌= అర్జునుడు; ఇచటన్‌= ఇక్కడ; కానక= చూడక; ఆతని 
పజ్జన్‌= ఆ దుర్యోధనుడి వైపుగా; అరుగు తెజంగు+అగున్‌= పోయే తీరు అయి ఉంటుంది; అనుమానము లేదు= సందేహం 
లేదు; మదిన్‌= అర్జునుడి మనస్సులో; (దుర్యోధనుడిపై), క్రోధము= కోపం (ద్వేషం); అగ్గలము= అధికం. 


తాత్సర్యం: (అర్జునుడు) సైన్యాన్ని అంతా పరిశీలించి కలయ చూచి, యుద్ధం చేయకుండా ఊరకనే పోవటం 
చూస్తే, రాజును వెదికి ఆతడు కనిపించకపోగా, ఆతడికొరకు ఆ వైపుగా పోవటమే అయి ఉంటుంది. అనుమానం 
లేదు. వీడికి (అర్జునుడికి) దుర్యోధనుడంటే చాలా కోపం. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రాజును పట్టుకొనాలన్న అర్జునుడి మనస్సులో ఉన్న రహస్యాన్ని, ఆతడి పితామహుడైన భీష్ముడు ఊహించి, 
నిర్ణయించాడు. పైగా, దుర్యోధనుడిపై అర్జునుడికి కోపం ఎక్కువ అని అర్జునుడి మనస్సును పితామహుడు తెల్పటం విశేషం. 


చ. మనకును గౌరవేంద్రునకు మధ్యము. జొచ్చిన యేని నాతం డ 
ర్లునునకు నొంటి సాల డని రుద్రుండు నెక్కటి మార్కొనంగ లేం 
డనిన నొరుండు శక్తుడె? రయంబు మెయిన్‌ మన మెల్ల నిప్పుడా 
తనికడ సేరంగా6 జనుట దప్పిన గార్యము దప్పు నెంతయున్‌. 260 


ప్రతిపదార్థం: (భీష్ముడు అంటున్నాడు); మనకును= మనకూ; కౌరవ+ఇంద్రునకున్‌= దుర్యోధనుడికీ; మధ్యమున్‌+చొచ్చిన+ 
ఏనిన్‌= నడుమ ప్రవేశిస్తే, ఆతండు= ఆ దుర్యోధనుడు; అర్జునునకున్‌= అర్జునుడికి; ఒంటిన్‌= ఒంటరిగా; చాలండు= 
సరిపోడు (సమర్ధుడు కాడు); అనిన్‌= యుద్దంలో; రుద్రుండున్‌= శివుడు కూడా; ఎక్కటిన్‌= ఒంటిగా; మార్కొనంగన్‌+ 
లేండు= ఎదిరించలేడు; అనినన్‌= అంటే; ఒరుండు= ఇతరుడు (శివుడికంటే వేరైనవాడు- సామాన్యుడు); శక్తుండె?= శక్తి 
గలవాడా? (సమర్జుడా); రయంబు మెయిన్‌= శీఘ్రంగా; మనము+ఎల్లన్‌= మనం అందరం (సైన్యంతో కూడా); ఇప్పుడు= 
ఈ సమయంలో; ఆతనికడన్‌= ఆ దుర్యోధనుడి దగ్గరికి; చేరంగాన్‌*చనుట= చేరబోవటం; తప్పినన్‌= తప్పిపోతే; ఎంతయున్‌= 
ఎంతైనా; కార్యము= పని (రాజరక్షణ, +గో (గ్రహణం); తప్పున్‌= తప్పిపోతుంది (చెడిపోతుంది). 


తాత్పర్యం: మనకూ, రాజైన దుర్యోధనుడికీ నడుమ అర్జునుడు ప్రవేశిస్తే, ప్రమాదం. దుర్యోధనుడు ఒక్కడూ 
అర్జునుడిని ఎదిరించేందుకు చాలడు. ఆ రుద్రుడు కూడా యుద్దంలో ఒంటిగా ఎదిరించలేడంటే వేరేవాళ్ళు 
ఎదిరించగలరా? వెంటనే మనం అంతా ఇప్పుడే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళకపోతే మొత్తం పనే భంగం అయిపోతుంది. 
పని చెడిపోతుంది. 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'జొచ్చెనయేని' - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


ఆ. _ వాసవాత్మజుండు వసుధేశనందను । ముట్టికొనిన నొకటి పుట్టెనేని 
మన ప్రయోజనంబు మటి యేమి? పసులవి | యేటి? కొండు ధనము లెల్ల నేల? 261 


ప్రతిపదార్థం: వాసవ+ఆత్మజుండు= దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు; వసుధ+ఈశ= రాజైన ధృతరాష్టుడియొక్క; 
నందనున్‌= కుమారుడైన దుర్యోధనుడిని; ముట్టికొనినన్‌= ముట్టడిస్తే (పట్టుకొంటే); ఒకటి పుట్టెనేని= ఏమైనా వస్తే (జరగరానిది 
ఏదైనా జరిగితే); మన= మనయొక్క; ప్రయోజనంబు= ఉపయోగం; మటి+ఏమి?= ఏముంది? (ఇంతమందిమి మనం ఉండి 
లాభమేమి? వ్యర్థం అనుట); (ఏదైనా జరగరానిది జరిగిన తరువాత); పసులు అవి+ఏటికిన్‌?= ఆవు లెందుకు?; ఒండు= 
ఇతరమైన; ధనములు= సంపదలు; ఎల్లన్‌= సమస్తం; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: వాసవనందనుడైన అర్జునుడు దుర్యోధనుడిని పట్టుకొంటే, ఏదైనా జరిగితే, ఇంతమందిమి మనం 
అంతా ఉండీ ఏమి లాభం? ఆ పరిస్థితిలో ఆవు లెందుకు? తక్కిన సంపదలు అన్నీ ఎందుకు?” (వ్యర్థం అని 
సారాంశం.) 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 581 


విశేషం: అర్జునుడి చూపంతా రాజుపైనే ఉన్నదనీ, కనుక మనం అందరం ఎట్లాగైనా రాజును కాపాడుకొనాలనీ, అట్లా జరగక, 
ఒకవేళ జరగరానిదే జరిగితే మనం ఉండి నిరుపయోగమే అనీ, ఆ తరువాత, ఆవు లెందుకు? ఇతర సంపద లెందుకు?- 
అని భీష్మ పితామహుడి (ప్రబోధం. అందుకే ఆయన అందరినీ రాజుకు దగ్గరగా వెళ్ళాలని అంటున్నాడు. అనుభవశాలి కనుక 
రాగల హానిని పసిగట్టి భీష్ముడు హెచ్చరించాడు. ఇది చాలా ఉచితంగా ఉన్నది. 


వ. అని పలికి, బలంబుం బురికొల్పికొని యతండు రాజరక్షణ తత్పరత్వంబున నరదంబు సత్వరంబు సేసిన, 
సేనాపతిం గని సైనికనికాయంబులుం గడంగి చనందొడంగి; నిప్పాట నమ్మేటిమొనయును వెసం బోవ 
గోవుల కావలి మూంకయు వానిం దటిమికొని యతిరయంబున నరుగం దానును గెలన( గ్రోశద్వయ 
మాత్రంబు నడచి పురుహూతపుత్రుం డుత్తరున కిట్లనియె. 262 


ప్రతిపదార్థం: అని పలికి; బలంబున్‌= సేనను; పురికొల్పికొని= (ప్రోత్సాహపరిచి; అతండు= భీష్ముడు; రాజ= రాజుయొక్క; 
రక్షణ తత్సరత్వంబునన్‌= కాపాడాలనే ఆసక్తితో; అరదంబు= రథాన్ని; సత్వరంబు= వేగవంతం; చేసినన్‌= చేయగా; 
సేనాపతిన్‌+కని= సేనాధికారి అయిన భీష్ముడిని చూచి; సైనిక= సేనలయొక్క; నికాయంబులు= సమూహాలు; కడంగి= పూని; 
చనన్‌+తొడంగెన్‌= పో సాగాయి; ఈ+పాటన్‌= ఈ విధంగా; ఆ+మేటి= ఆ పెద్దదైన; మొనయును= సైన్యంకూడా; వెసన్‌= 
వేగంగా; పోవన్‌= సాగుతూ ఉంటే; కావలి మూంకయున్‌= రక్షక సైన్యంకూడా; వానిన్‌= ఆవులను; తజిమికొని= తరుముకొంటూ; 
అతిరయంబునన్‌= మిక్కిలివేగంగా; అరుగన్‌= వెళ్ళగా; పురుహూత= ఇంద్రుడియొక్క; పుత్రుండు= కుమారుడైన అర్జునుడు; 
తానును= తాను కూడా; కెలనన్‌= దాని ప్రక్కనే; (క్రోశద్వయ మాత్రంబు= రెండుకోసుల దూరం; నడచి= వెళ్ళి; ఉత్తరునకున్‌= 
ఉత్తరకుమారుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: పై విధంగా పలికి భీష్ముడు, సైన్యాన్ని ప్రోత్సాహించి, రాజును కాపాడాలనే ఆసక్తితో రథాన్ని సమాయత్తం 
చేసి తొందరిస్తే, సేనాపతిని చూచి సైన్యం అంతా శీఘ్రంగా సాగుతూ ఉన్నది. ఆవిధంగా ఆ పెద్దసైన్యం 
పోతూవుండగా అపుడు ఆవులరక్షణకున్న సైన్యంకూడా ఆవులను తరుముకొని పోవసాగింది. అపుడు అర్జునుడు 
వాటి ప్రక్కనే రెండు కోసుల దూరం వెళ్ళి, ఉత్తరుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: తమ వ్యూహరహస్యాన్ని ప్రతివీరుడైన అర్జునుడు (గ్రహించి, రాజును పట్టుకొనాలని ప్రయత్నిస్తున్నాడని భీష్ముడు 


గ్రహించి, ఆత్రంతో సైన్యాన్ని అంతా రాజరక్షణకే మళ్ళించాడు. ఇందులో పలువురి ఆలోచనాశక్తిని ఒక్కడే గమనించి, దానికి 
ప్రతిక్రియ చేసేందుకు పూనుకొనటం కనిపిస్తుంది. కనుక దీనివలన అర్జునుడి బుద్ధికుశలత ఎట్ట్లాంటిదో తెలుస్తుంది. 


మ. “ఇదె గోవర్గము సేర వచ్చితిమి, పోనింకేల? సైన్యంబులుం 
గదియన్‌ వే చనుదెంచె; రెంటినడుమంగా. జొచ్చి యీ వచ్చు ను 
న్మద వీరావలికిన్‌ భుజావిభవ విన్యాసంబు గాన్పించి మా 
న్లైద గర్వంబు, మరల్రెదం బసుల; నాచే. జిక్కు రా జెమ్మెయిన్‌.” 263 


ప్రతిపదార్థం: ఇదె= ఇదుగో; గోవర్గము= ఆవులమందను; చేరన్‌+వచ్చితిమి= సమీపించటానికి వచ్చాం; పోన్‌+ఇంకన్‌+ఏల?= 
ఇంకా ముందుకు పోవటం ఎందుకు? (అనవసరం అని భావం); సైన్యంబులున్‌= సేనలుకూడా; కదియన్‌ వే, చనుదెంచెన్‌= 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగంగా దగ్గరికి వచ్చాయి (మనతో పోరాడటానికి; రెంటి= రెండింటియొక్క; నడుమంగాన్‌= మధ్యలో; చొచ్చి= (ప్రవేశించి; 
ఈ వచ్చు= ఈ వస్తూ ఉన్న; ఉన్మద= మదించిన; ఏర+ఆవలికిన్‌= ఏరసమూహానికి; భుజావిభవ= భుజ పరాక్రమంయొక్క; 
విన్యాసంబు= విలాసం (యుద్ద విన్యాసం); కాన్సించి= ప్రదర్శించి; గర్వంబు= పొగరును; మాన్ఫెదన్‌= మాపుతాను; పసులన్‌= 
ఆవులను; మరల్చెదన్‌= మళ్ళిస్తాను; ఏ+మెయిన్‌= ఏ రకంగానైనా; రాజు= రాజైన దుర్యోధనుడు; నాచేన్‌= నా చేతికి; 
చిక్కున్‌= చిక్కుతాడు. 


తాత్సర్యం: (ఉత్తరకుమారా!) ఇదుగో మంద దగ్గరికి వచ్చేశాం. మనం ఇంకా ముందుకు పోవలసిన పని లేదు. 
సైన్యాలు మనలను ఎదిరించటానికి దగ్గరగా వచ్చేస్తున్నాయి. రెంటికీ నడుమ దూరి, గర్వంతో నిండిన ఈ వీరులకు 
నా పరాక్రమాన్ని చూపించి, వాళ్ళ గర్వాన్ని అణిచివేస్తాను, మందను మళ్ళిస్తాను. ఎట్టాగైనా రాజైన దుర్యోధనుడు 
నాచేతికి చిక్కుతాడు. 


యుద్దారంభము (సం. 4-48-12) 


క. అనుటయు, విరాటతనయుండు । మొన కడ్డము గాగ దూర్చుమొగమై రథముం 
గొని కట్టెదిరికి బోయిన6 । దన మూయులు రెండు నపుడు దలకుం గడవన్‌. 264 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అర్జునుడు అట్టా అనగానే; విరాటతనయు(డు= ఉత్తరుడు; మొనకున్‌+అడ్డము గాగన్‌= 
సైన్యానికి అడ్డంగా; తూర్పుమొగము+ఐ= తూరుపుదిశగా మొగంచూపి; రథమున్‌+కొని= రథాన్ని నడుపుకొని; కడు+ఎదిరికిన్‌+ 
పోయినన్‌= సేనలకు ఎదురుగా వెళ్ళగా; (విజయుడు); తన మూపులు= తనయొక్క బుజాల మొదళ్ళు (గూడలు); 
రెండును= రెండూ; అపుడు= ఆ సమయంలో; తలకున్‌+కడవన్‌= తలను దాటిపోగా. (ముందుకు అన్వయం). 


తాత్సర్యం: అర్జునుడు అట్లా అనగానే, ఉత్తరుడు సేనకు అడ్డంగా, తూర్పుదిశగా రథాన్ని పోనిచ్చాడు. రథం, సేన 

ఎట్ట ఎదుటికి వచ్చి నిలిచింది. అప్పుడు అర్జునుడికి రణోత్సాహంతో ఒళ్ళు ఉప్పొంగి, బుజాల మొదళ్ళు తలను 
యు జ 

తగిలాయి. (బుజాలు మూడుకావడం'” అంటే ఇదే!) 


వ. తేరు సమ్ముఖంబు సేయించి పేరు వాడి క్రీడి కరతలం బెత్తి 'నిలు నిలు” మని యదవల్టిన ఘోషంబు తోడన 
వెడలు నిశిత శర పరంపరల దట్టంపు( బబిపున నంబరంబు నీరంధ్రం బగుటయు. దదంధకారంబును 
భయతిమిరంబునుం గలసి గుండియ లవిసి కురుబలంబు లెదురు నడవను మటలం బబవను మటచి, 
వెబిచబిచి హరితనయ హస్తలాఘవప్రశస్తి దక్కందక్కిన చేష్టలు దక్కియుండె; నతండు గోవుల వెనుకం 
బోవు నల్పబలంబు బెదరి తూర్పు దెసకుం జెదరునట్లుగా నరదంబు( బటిపించి తెటిపి సూపి వెలిచీర 
సారించి దేవదత్తంబు పూరించినం గేతుకపి గర్జిల్లం, దదీయ భూతంబు లార్వ, మౌర్వీ రవంబును, 
రథనినదంబును, బ్రతిపతాకినీ తుములంబును, గగనంబునం బొగడు నమరుల యెలుంగులును నొక్కటం 
జెలంగ సముదిత సాంద్ర సంరావంబు రోదసీ కుహరంబు నిండిన, నొండొండ తోంకమట్ట లెత్తుకొని 
నేలమట్టవియుచు నద్రువం బసులు వెసం దిరిగి మున్ను వివ్వచ్చుండు వచ్చిన జాడ గైకొని దక్షిణదిశకుం 
గెరలు వొడుచుచుం దెరలం బాటిన. 265 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 583 


ప్రతిపదార్థం: తేరు= రథాన్ని; సమ్ముఖంబు+చేయించి= ఎదురుగా నిలబెట్టించి; పేరు వాడి= తన పేరును గట్టిగా చెప్పుకొని; 
(క్రీడి= అర్జునుడు; కరతలంబు+ఎత్తి= అరచేతిని పైకెత్తి; నిలు నిలుము+అని= నిలబడు, నిలబడు మని; అదల్చినన్‌= 
అదిలించిన; ఘోషంబు= గొప్పశబ్దం; తోడన్‌+అ= వెంబడే; వెడలు= బయలుదేరు; నిశితశర పరంపరలు= వాడి అయిన 
బాణాలయొక్క సమూహాలు; దట్టము+పజపునన్‌= దట్టంగా వ్యాపించటంతో; అంబరంబు= ఆకాశం; నీరంధ్రంబు= సందు 
లేనట్టిది; అగుటయున్‌= కాగా; తద్‌+అంధకారంబును= ఆ చీకటీ; భయతిమిరంబును= భయం అనే చీకటీ; కలసి= ఒకటై; 
గుండియలు+అవిసి= గుండెలు పగిలిపోయి; కురుబలంబులు= కౌరవ సేనలు; ఎదురు నడవను= ఎదురు పోవటం; 
మణులన్‌+పణివను= తిరిగి పరుగెత్తటం; మజచి= మరచిపోయి; వెజచజచి= భీతిల్లి; హరి= దేవేంద్రుడియొక్క; తనయ= 
కుమారుడైన అర్జునుడియొక్క; హస్తలాఘవ= చేతిని (త్రిప్పటంలోని (బాణప్రయోగంలోని) నేర్పుయొక్క; (ప్రశస్తి తక్కన్‌= 
పొగడటం తప్ప; తక్కిన చేష్టలు= మిగిలిన చేష్టలు; తక్కి+ఉండెన్‌= లేకుండా నిలిచి ఉండిపోయినవి; అతండు= అర్జునుడు; 
గోవుల, వెనుకన్‌+పోవు= ఆవుల వెంట పోయే; అల్పబలంబు= స్వల్పమైన సైన్యం; బెదరి= భయపడి; తూర్పు దెసకున్‌= 
తూరుపు దిక్కుకు; చెదరునట్టుగాన్‌= పారిపోయేటట్టు; అరదంబున్‌= రథాన్ని; పబపించి= తోలించి; తెజపి+చూపి= కొంత 
సందు చూపి; వెలిచీర= తెల్లటిగుడ్డను; సారించి= ఊపి; దేవదత్తంబు, పూరించినన్‌= దేవదత్తమనే శంఖాన్ని పూరించగా; 
కేతుకపి= జెండాపైన ఉన్న కపిరాజు; గర్జిల్లన్‌= సింహనాదం చేయగా; తదీయ భూతంబులు= ఆ ధ్వజానికి సంబంధించిన 
ఇతర భూతాలు; ఆర్వన్‌= అరవగా; మౌర్వీ= అల్లెత్రాటి యొక్క; రవంబును= ధ్వనీ; రథ నినదంబును= రథంయొక్క 
చప్పుడున్నూ; (ప్రతి= శత్రువులయొక్క; పతాకినీ= సేనయొక్క; తుములంబును= సందడీ; గగనంబునన్‌= ఆకాశంలో; 
పొగడు= కీర్తించే; అమరుల= దేవతల; ఎలుంగులును= గొంతులు (కంఠనాదాలు); ఒక్కటన్‌= ఒక్కటిగానేర్పడి; చెలంగన్‌= 
వ్యాపించగా; సముదిత+సాంద్ర+సంరావంబు= పుట్టిన దట్టమైన కోలాహలం; రోదసీ కుహరంబు= భూమి ఆకాశం - ఈ 
రెండింటి నడిమి భాగం అనే గుహ అంతటా; నిండినన్‌= నిండగా; ఒండు+ఒండ= (క్రమక్రమంగా; తోకమట్టలు= తోకల 
మొదళ్ళను; ఎత్తుకొని= పైకెత్తుకొని; నేలమట్టు= నేలయొక్క కుదురు; అవియుచున్‌= పగులుతూ; అద్రువన్‌= కంపించగా; 
పసులు= ఆవులు; వెసన్‌= వెంటనే; తిరిగి= వెనుకకు తిరిగి; మున్ను= అంతకుముందు; వివృచ్చుండు= అర్జునుడు; వచ్చిన 
జాడ= వచ్చిన దిక్కు; కైకొని= తీసికొని, అనుసరించి; దక్షిణ దిశకున్‌= దక్షిణదిక్కుకు; కెరలు+పొడుచుచున్‌= విజృంభిస్తూ; 
తెరలన్‌+పాటినన్‌= వడిగా పరుగెత్తగా. 


తాత్సర్యం: అర్జునుడు రథాన్ని ఎదురుగా నిలబెట్టించి, తన పేరును గట్టిగా చెప్పుకొంటూ, అరచేతిని పైకెత్తి 
నిలునిలుమని అరిచాడు. అలా బిగ్గరగా ఘోషిస్తూ పదునైన బాణాలను విడిచాడు. ఆకాశమంతా బాణాలు 
వ్యాపించి, చీకటి నిండిందా! అని అనిపించింది. అంతేగాక, బాణాల చీకటికి తోడు, భయం అనే చీకటీ వ్యాపించి, 
కౌరవసేనకు గుండె పగిలింది. ముందుకు పోవాలో, వెనక్కు వెళ్ళాలో తెలియలేదు. సేనలు భయంతో భ్రాంతి 
చెందాయి. ఆ స్థితిలో సైనికులు అర్జునుడి హస్తలాఘవాన్ని మాత్రం పొగడుతూ నిలిచిపోయారు. వాళ్ళు తక్కిన 
చేతలను విస్మరించారు. ఆ సమయంలో అర్జునుడు ఆవుల వెనుక పోయే కొద్దిపాటి సైన్యం చెదిరి తూర్పుదిశగా 
పరుగెత్తేటట్టు రథాన్ని తోలుమని, కొంత ఎడం చూపి తెల్లగుడ్డను ఊపి దేవదత్తాన్ని పూరించాడు. వెంటనే ఆ 
అల్పసైన్యం భీతితో చెదరి తూర్పుదిశగా పోయింది. అప్పుడే జెండాపై కపిరాజు గర్జించాడు. పతాకాన్ని ఆశ్రయించి 
ఉన్న భూతగణాలు అన్నీ ఒక్కమారు అరిచాయి. గాండీవంయొక్క అల్లెత్రాటి మోతా, రథచక్రాల ఘోషా, శత్రు 
సైన్యాల సందడీ, ఆకసంలో పొగడుతూ ఉండే దేవతల కంఠరావం, అన్నీ ఒకేమారు విజ్బంభించాయి. ఆ ధ్వని 
భూమ్యాకాశ మధ్యభాగమంతటా నిండిపోయింది. ఆవులు తోకలను పైకెత్తుకొని, నేల బీటలువారేటట్లు వెనక్కు 
మళ్ళి, అర్జునుడు వచ్చిన దారి పట్టి దక్షిణంగా పరుగెత్తాయి. 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. గోవులతో. బొదువం బడి | పోవుచునున్నట్టి గోపపుంజంబు తదీ 
యావసరంబున సరభస । మై వాని పిటుంద( దిరిగి యమ్మెయి( బజచెన్‌. 266 


ప్రతిపదార్థం: గోవులతోన్‌= ఆవులతో కూడా; పొదువన్‌+పడి= జతకూర్చబడి, అనుబంధించబడి; పోవుచున్‌+ఉన్నట్టి= పోతూ 
ఉన్న; గోపపుంజంబు= గోపాలుర మొత్తం; తదీయ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సరభసమై= తొట్రుపాటుతో; వాని= 
ఆవులయొక్క; పిణుందన్‌+తిరిగి= వెనుకకే మళ్ళుకొని; ఆ+మెయిన్‌= అట్టాగే (ఆవులు పోయిన వైపునకే); పజచెన్‌= 
పరుగెత్తింది. 


తాత్పర్యం: ఆవులతో అనుబంధించబడి సాగిపోతూ ఉన్న గోపాలకుల గుంపు కూడా అప్పుడు ఆవుల వెంటబడి, 
తొందరగా పరుగులు తీసింది. 


ఆ. అప్పు డర్దునుండు దప్పక చూచి “యీ | బలము పసుల కడ్డపడక యుండ 

నెడ సొరంగ వలయు నిట యెయ్బికొను' మని । పనిచె మత్స్యభూమిపాలసుతుని. 267 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అర్జునుండు= అర్జునుడు; తప్పక చూచి= (సైన్యాన్ని) బాగా పరిశీలించి కనుక్కొని; 
ఈ బలము= ఈ సేన; పసులకున్‌= ఆవులకు; అడ్డపడక+ఉండన్‌= అడ్డు రాకుండా (పసువులను మళ్ళించకుండా); 


ఎడ+చొరంగ వలయున్‌= నడుమకు చేరాలి; ఇట= ఈ వైపునకు; ఎయ్టికొనుము+అని= తరుముకొని వెళ్ళుమని; మత్స్యభూమి 
పాల= విరాటరాజుయొక్క; సుతునిన్‌= కుమారుడైన ఉత్తరుడిని; పనిచెన్‌= నియమించాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడు సైన్యాన్ని అంతా చక్కగా శోధించి, “ఈ సేన మన ఆవులకు అడ్డురాకుండా 
మధ్యగా మనం పోవాలి. కనుక ఈ వైపునకు తరుము" మని ఉత్తరుడిని ఆజ్ఞాపించాడు. 


క _ పనిచిన నాతడు నమ్మెయి(। జన నిచ్చె రథంబు; గోపసంఘము. 'దిరమై 
కొనిపొండు పసుల నోడక' । యని తా నెలుం గిచ్చి వీటికై నూల్కొలిపెన్‌. 268 


ప్రతిపదార్థం: పనిచినన్‌= పైవిధంగా ఆజ్ఞాపించగా; ఆత(డున్‌= ఆ ఉత్తరుడు కూడా; ఆ+మెయిన్‌= అదే విధంగా; రథంబు= 
రథాన్ని; చనన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; ఓడక= భయపడక; పసులన్‌= గోవులను; తిరము+ఐ= గట్టిగా (ధైర్యంగా); కొనిపొండు= 
తోలుకొని పోండి- అని; తాను= అర్జునుడు; గోపసంఘమున్‌= గోపకుల గుంపును; ఎలుంగు+ఇచ్చి= గొంతిచ్చి (కేకవేసి); 
వీటికై= నగరానికి; నూల్కొలిపెన్‌= (పేరేపించాడు. 


తాత్సర్యం: అర్జునుడు చెప్పినట్టుగా ఉత్తరుడు రథాన్ని పోనిచ్చాడు. ఏ భయం లేకుండా, ధైర్యంగా ఆవులను 
తోలుకొని పొండి” అని గోపకులను కేకవేసి, అర్జునుడు పట్టణం వైపుగా పొమ్మని వారికి చెప్పాడు. 


వ. అట్టి సమయంబున. 269 


తాత్సర్యం: ఆ సమయంలో. (ముందుకు అన్వయం). 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 585 


క కరితురగ సమితి. గార్మొని । కురువీరుల మొనలు మొగులు కొమరున( గవియన్‌ 
శరవేగంబున నరుడు | ద్దుర మారుత చండభంగి దోప దెరల్డెన్‌. 270 


ప్రతిపదార్థం: కరి= ఏనుగులయొక్క; తురగ= గుర్రాలయొక్క; సమితిన్‌= సమూహంతో; కార్కొని= నల్లబారి; కురువీరుల= 
కౌరవవీరులయొక్క; మొనలు= సైన్యాలు; మొగులు= మేఘంయొక్క; కొమరునన్‌= విధంగా (మేఘంవలె); కవియన్‌= 
చుట్టుముట్టగా; నరుండు= అర్జునుడు; శర వేగంబునన్‌= బాణ వేగంతో (రివ్వున బాణం పోయినట్టు); ఉద్దుర= తీవ్రమైన; 
మారుత= గాలియొక్క (యుంయూమారుతంయొక్క); చండభంగి= భయంకరమైన రీతి; తోయన్‌= అనిపించేటట్టు; తెరల్ఫెన్‌= 
చెదరగొట్టాడు. 


తాత్పర్యం: ఏనుగులతో, గుర్రాలతో నల్లబారిన కురుసేనలు చెలరేగి అర్జునుడిని మేఘాలవలె కమ్ముకొన్నాయి. 
అప్పుడు అర్జునుడు, శరవేగంతో, తీవ్రమైన సుడిగాలివలె ఆ మబ్బులను చెదరగొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 
క. కదిసిన బలములు విచ్చిన€ । గదుపుల( జెదరంగ నీక గాండీవి వెసం 
బొదివి యట కడపె; నవియును । గొదగొని తమపొలము సొచ్చె గోపాలురతోన్‌. 271 


ప్రతిపదార్థం: కదిసిన= మీదికి వచ్చిన (చుట్టుముట్టిన); బలములు= సేనలు; విచ్చినన్‌= చెదిరిపోగా; గాండీవి= అర్జునుడు; 
కదుపులన్‌= ఆవులను; చెదరంగనీక= చెదిరిపోనీయకుండా; వెసన్‌+పొదివి= వేగంగా మందగా చేర్చి; అట= అటు; కడపెన్‌= 
తోలాడు; అవియున్‌= ఆ ఆవులుకూడా; గొదగొని= ఉత్సహించి (విజృంభించి); గోపాలురతోన్‌= ఆలకాపరులతో; తమ= 
తమదైన (విరాటరాజ్యంయొక్క); పొలము+చొచ్చెన్‌= పొలిమేరలో అడుగుపెట్టాయి. 


తాత్సర్యం: ఆ రకంగా తనపైకి చుట్టుముట్టిన సైన్యాలు చెదిరిపోగా, వెంబడే అర్జునుడు ఆవులగుంపును కకావికలు 
కానీయక, ఆ వైపునకు మళ్ళించాడు. ఆ ఆవులు కూడా చెలరేగి, ఆలకాపరులతో తమ పొలిమేరలో (ప్రవేశించాయి. 


వ. అని చెప్పిన విససయంబు నొంది. 272 
తాత్సర్యం: పై విధంగా చెప్పగా, వినిన జనమేజయుడు ఆశ్చర్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “పసులు పట్టువడిన పదపడి నరు. డెద్ది। యాచరించె. ? గౌరవాధినాథు( 
డేమి సేసె? బలము లెట్లయ్యె? భీష్మాది । వీరు లెవ్విధంబు వార లైరి? 273 
ప్రతిపదార్థం: పసులు= గోవులు; పట్టు+పడిన= పట్టుబడిన; పదపడి= తర్వాత; నరుండు= అర్జునుడు; ఎద్ది+ఆచరించెన్‌= 


ఏం చేశాడు?; కారవ+అధినాథుండు= దుర్యోధనుడు; ఏమి+చేసెన్‌= ఏం చేశాడు?; బలములు= సేనలు; ఎట్టు+అయ్యెన్‌?= 
ఏమయ్యాయి?; భీష్మ+ఆదివీరులు= భీష్ముడు మొదలైన వీరులు; ఏ+విధంబువారలు+ఐరి?= ఏం చేశారు? 


తాత్సర్యం: 'అర్జునుడు ఆవులను పట్టుకొన్నతరువాత ఏం చేశాడు? దుర్యోధనుడు ఏం చేశాడు? సేనల సంగతి 
ఏమయింది? భీష్ముడు మొదలైన మహావీరులంతా ఎట్లా ఉన్నారు?” 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనవుడు. 274 


తాత్సర్యం: అని అనగానే. 


విశేషం: ఇంతటితో నాలుగో ఆశ్యాసం కథ ముగిసింది. తరువాత ఆశ్యాసాంత పద్యాలు మూడున్నాయి. వీటిలో తిక్కన 
ఇష్టదైవమైన హరిహరనాథుడి వర్లనే ఉంటుంది. తిక్కన భారతభాగాన్ని ఆ దేవుడికే అంకితం ఇచ్చాడు. 


ఆశ్వాసాంతం 


మ. నవతాదూర! పురాణతానుపగతా! నానాత్వ సంశోభితా! 
వివిధత్వాపగమోజ్ఞ్వలా! బహుకళావిర్దావశాలీ! సము 
ద్దవ రాహిత్య నిరూఢ! సూక్ష్యతర సంభాసా! మహాస్టూల మూ 
థి 
ర్తి విశేషా! నిరుపాధికా! గుణమయా! ధీవర్తకా! నిప్కెయా! 275 


ప్రతిపదార్థం: నవతాదూర!= కొత్తదనానికి దూరమైన వాడా! (కొత్తదనం లేనివాడా); పురాణతా+అనుపగతా!= పాతదనం 
లేనివాడా! (కొత్త పాతలకు అతీతమైనవాడా); నానాత్వ సంశోభితా!= ఎన్నో రూపాలతో వెలిగేవాడా!; వివిధత్వ+అపగమ+ఉజ్ఞ్యలా!= 
అనేకత్వం నశించి వెలిగేవాడా! (ఏకరూపంతో (ప్రకాశించేవాడా! - అని భావం); బహుకళా+ఆవిర్భావశాలీ!= అనేకములైన 
కళలయొక్క పుట్టుకతో శోభిల్లేవాడా!; సముద్భవ= పుట్టుకయొక్క; రాహిత్య నిరూఢ!= లేకపోవటం వలన, పేరు కెక్కిన వాడా!; 
సూక్ష్మతరసంభాసా!= మిక్కిలి సూక్ష్మమైన రూపంతో (ప్రకాశించేవాడా!; మహా= గొప్పదైన; స్టూల= పెద్దదైన; మూర్తి= ఆకారంతో; 
విశేషా!= విశేషమైన వాడా! (అంతటా వ్యాపించిన రూపం కలవాడా!); నిరుపాధికా!= ఉపాధి లేనివాడా! (నిర్గుణుడు అని); 
గుణమయా!= త్రిగుణాలు కలవాడా! (సగుణుడు); ధీ= బుద్దిని; వర్తకా!= (ప్రవర్తింప చేసేవాడా!; నిష్కియా!= (క్రియలేని వాడా!. 


తాత్సర్యం: కొత్తపాతలు రెండూ లేనివాడా! వివిధ నామరూపాలతో వెలుగొందేవాడా! ఏకత్వంతో భాసిల్లేవాడా! 

జన్మరహితుడా! అనేక కళలయొక్క ఆవిర్భావంతో శోధిలేవాడా! సూక్ష్మ, స్థూల రూపాలను ధరించినవాడా! నిర్గుణ, 
| sp) థె A 

బ్య ల « వ ల 

సగుణాత్మకా! సమస్త బుద్దులను (ప్రవర్తింపజే సవాడా! (ప్రవృత్తి, నివృత్తి రూపా! 


విశేషం: అలం: విరోధాభాసం. ఇందులో పరస్పర విరుద్దాలైన విషయాలు భగవంతుడైన హరిహరనాథుడిలో ఉన్నట్టు తిక్కనమహాకవి 
వర్ణించాడు. ద్వంద్వాత్మకమైన సమస్తం భగవద్రూపమే - అనే పరమసత్యాన్ని నిరూపించటానికే మహాకవి ఇట్టా అభివర్ణించాడు. 
ఇది ఒక విలక్షణత్యాన్ని సంతరించుకొన్న వర్లనావిధానం. 


క. అంతఃకరణ చతుష్టయ । శాంతి సముద్యద్వివేక సంపద్వేద్యా! 
చింతాతంతు త్రుటనా । త్యంత విగదద్ధక భజన తత్పర హృద్యా! 276 


ప్రతిపదార్థం: అంతఃకరణ చతుష్టయ= నాలుగు రకాలైన అంతఃకరణాలయొక్క; శాంతి= శాంతితో; సముద్యత్‌= పుట్టిన; 
వివేక= విజ్ఞానం అనే; సంపద్‌= సంపదతో; వేద్యా!= తెలిసికొనదగినవాడా!; చింతా= చింత అనే; తంతు= దారాన్ని; త్రుటనా= 


విరాటపర్వము - చతుర్జాశ్వాసము 587 


తెంచివేయడంలో; అతి+అంత= మిక్కిలి; విదగ్గ= నేర్చుకలవాళ్ళకీ; ఏకభజనతత్సర= పరమాత్మను సంసేవించడంలోనే 
రక్తులైన వాళ్ళకూ; హృద్యా!= హృదయంగమం అయినవాడా! 


తాత్సర్యం: నాలుగురకాలైన అంతఃకరణాలయొక్క శాంతతతో పుట్టిన విజ్ఞానంతో తెలిసికొనదగినవాడా! చింత 
అనే త్రాటిని తెంచడంలో చాతుర్యం ఉన్న జ్ఞానులకూ, పరమాత్మను నిరంతరం సేవించే భక్తులకూ మనోహరుడవయిన 


హరిహరనాథదేవా! 


విశేషం: అలం: అంత్యాను ప్రాసం. మనస్సు, బుద్ది, అహంకారం, చిత్తం - అనేవి నాలుగు అంతఃకరణాలు. కార్యభేదాలను 
అనుసరించి, ఒక్కటే అయిన అంతరింద్రియం నాలుగురకాలుగా మారింది. ఇవి (వీటి ధర్మాలు) నశిస్తేనే కాని, శాంతి 
కలుగదు. దానివలన జ్ఞానం ఉద్భవిస్తుంది. అది నిజమైన జ్ఞానం. అంటే జ్ఞానులకు భగవంతుడు తెలుస్తాడు. ఇది జ్ఞాన 
మార్గం. నిరంతర సేవవలన భక్తులకు భగవంతుడు గోచరిస్తాడు. ఇది భక్తిమార్గం. అధికారి భేదాన్ని బట్టి భగవంతుడు 
గోచరం అవుతాడు. ఇక్కడ తిక్కన మహాకవి జ్ఞాన, భక్తి మార్గాలను నిరూపించాడు. అంతేకాక, “చింత అనే తాటిని 
తెంచాలి- అనటంలో వైరాగ్యభావం వ్యక్తం. అందువలన భక్తి జ్ఞాన, వైరాగ్యాలను మహాకవి సూచించాడు. 


మాలిని; 


ప్రణమదవన విద్యాప్రాఢ! సంరూఢ కాంతి । ప్రణుత చరణ పద్మా! పద్మజాదిత్య సత్పో 
షణ చతుర! దయావిస్పారితాలోక! లోకాపణ నిపుణ జనాంచద్దక్తి విక్రీతమూర్తీ! 277 


ప్రతిపదార్థం: ప్రణమత్‌= నమస్కారం చేసేవాళ్ళను; అవన= కాపాడటం అనే; విద్యా= విద్యలో; (ప్రాఢా!= సమర్భుడా! 
(పటిష్టమైన వాడా!); సంరూఢ= మిక్కిలి స్సుటమైన; కాంతి= తేజంతో; ప్రణుత= స్తుతించబడ్డ; చరణపద్మా!;= పద్మాలవంటి 
పాదాలు కలిగినవాడా! పద్మజ= పద్మంలో పుట్టిన బ్రహ్మనూ; ఆదిత్య= సూర్యుడినీ; సత్పోషణచతుర!= బాగా పోషించటంలో 
నేర్పు కలవాడా! (బ్రహ్మదేవుడు సృష్టికీ, సూర్యుడు కాలానికీ (ప్రతీకలు. హరిహరనాథదేవుడు ఆ రెంటికీ అధినాయకుడు. 
సృష్టి-మిగతా స్థితిలయాలకూ సూచకమే. అంటే ఆ దేవుడు త్రికార్యాలకు నాథుడని భావం. అట్టాగే కాలస్వరూపుడు - అనీ 
ధ్వని); దయా= కరుణతో; విస్ఫారిత+ఆలోక!= మిక్కిలి వికసించిన కండ్లు (చూపులు) కలిగినవాడా!; లోక= ప్రపంచం అనే; 
ఆపణ= అంగడిలో; నిపుణజన= నేర్పరులైన భక్తజనులయొక్క; అంచత్‌= అలరారుతున్న; భక్తి= భక్తిచేత; వి(క్రీత= 
అమ్ముడుపోయిన; మూర్తీ!= ఆకృతి కలిగినవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథ దేవా! నీకు నమస్కారం చేసేవాళ్ళను కాపాడేవాడా! అత్యధికమైన కాంతితో వెలిగే 
పాదపద్మాలు కలవాడా! సృష్టికర్త అయిన బ్రహ్మనూ, కాలస్వరూపుడైన ఆదిత్యుడినీ కూడా పోషించేవాడా! దయతో 
వికసించిన చూపులు కలవాడా! ప్రపంచం అనే అంగట్లో భక్తుల భక్తిభావానికి అమ్ముడుపోయినవాడా! మీకు 
నమస్కారం. 


విశేషం: అలం: ముక్తపద[గ్రస్తం. 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 
గద్యము: 


ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీ మహాభారతంబున విరాటపర్వంబునందు. జతుర్జాశ్వాసము. 


తాత్పర్యం: ఇది ఉభయకవి మిత్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, పండితుల సేవతో రాణించేవాడూ అయిన 
తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని విరాటపర్వంలో నాల్గవ ఆశ్వాసం. 


విరాటపర్వంలో చతుర్గాశ్వాసం సమాప్తం 
థ ౨ 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


విరాటపర్వము - పంచమాశ్వాసము 


(0 


సంపాదన చాతు । ర్యా! సేవ్య పదారవింద! యౌగిక విద్యో 
సిత మూర్తి మయాత్మ! వ్యాస సమాసైక రూప! హరిహరనాథా! 1 


శీ 


ప్రతిపదార్థం: శ్రీ సంపాదన చాతుర్యా!= లక్ష్మీదేవిని సంపాదించుకొనటంలో నేర్పరితనం కలవాడా! (హరి); శ్రీ= విషాన్ని; 
సంపాదన= పొందటంలో; చాతుర్యా!= చాతుర్యం కలవాడా!; (హర); (దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో 
పుట్టిన లక్ష్మీదేవిని విష్ణువు, విషాన్ని శివుడు పొందినట్టు పురాణగాథ; మరొక అర్థంలో - భక్తులకు ఐశ్వర్యాన్ని ఇవ్వటంలో 
నేర్పు కలవాడా! అనీ, శ్రీశబ్దం మోక్ష వాచకం కావటంచేత భక్తులకు మోక్షాన్ని సంపాదించటంలో చాతుర్యం కలవాడా! 
అనికూడా చెప్పవచ్చు); సేవ్యపద+అరవింద!= సేవించ దగిన పద్మాల వంటి పాదాలు కలవాడా!; యౌగిక విద్యా= సాంఖ్య కర్మ 
యోగాదుల వలన కలిగిన జ్ఞానం చేత; ఉత్‌+భాసిత= మిక్కిలి (ప్రకాశింప జేయబడిన; మూర్తిమయ+ఆత్మ!= ఆకారమే 
స్వరూపంగా కలిగినవాడా!; వ్యాస= వ్యష్టిగాను; సమాస+ఏకరూప= సమష్టిగానూ ఉండి ఒకేరూపు కలిగినవాడా! (హరిహరులు 
ఇద్దరూ భిన్నరూపం కలిగిన వారైనప్పటికీ ఒకే రూపాన్ని పొంది హరిహరనాథుడుగా ఐనవారని భావం); హరిహరనాథా!= 
హరిహరనాథుడవైన స్వామీ! 


తాత్పర్యం: లక్ష్మీదేవిని లేదా విషాన్ని పొందటంలో నేర్పరితనం కలవాడా! (భక్తులకు సంపదను, లేదా మోక్షాన్ని 
సంపాదించి ఇవ్వటంలో చాతుర్యం కలవాడా! అని కూడా అర్థం); సేవించదగిన పాద పద్మాలు కలిగినవాడా! సాంఖ్య 
కర్మ యోగాదుల చేత కలిగిన జ్ఞానంతో ప్రకాశింపజేయబడిన ఆకారం కలవాడా! భిన్నరూపుడ వయ్యు ఏకరూపాన 
వెలసినవాడా! హరిహరనాథా! - చిత్తగించవలసింది. 

విశేషం: ఇది ఆశ్వాసారంభ పద్యం. కృతిపతి అయిన హరిహరనాథుడిని సంబోధిస్తూ చెప్పినట్టిది. ఇందులోని ప్రతి విశేషణం 
అటు హరికీ, ఇటు హరుడికీ, ఇరువురూ కలిసిన హరిహరనాథుడికీ అన్వయించటం విశేషం. అలం: శ్లేష 


అర్జును డుత్తరునకు( గౌరవవీరుల వేణువేణ నిరూపించి చెప్పుట (సం. 4-49-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నివ్విధంబున విరోధివర్గం బుక్కు దక్కి వెక్కసపడి 
చూచుచుండ నిరర్గళ భుజార్గళ సంరంభ విజృంభణంబు శోబిల్లం బసులం బెట్టించి యనతిదూరవర్తియగు 
కౌరవచక్రనర్తిదెసం గనుంగొని ధనంజయుండు భూమింజయు నక్కడ6 దేరు వటుపం బనుప నప్పళించు 
నప్పుడు కురువీరులు గూడుకొని మూండువేల రథంబులతోడను గాంగేయకర్ణు లొక్కొక్కరుండు వేయింటి 
తోడను దలకడచి రాజున కడ్డుపడి కవ్వడిదిక్కు మొగంబుగా. దిరిగి; రట్టియెడం గదుపులు పట్టువడుటకు 
నిట్టూర్పు నిగిడించుచు మగిడి మనుజపతియు ననుజసహితుండై సహస్రస్యందనములతోడ వెన్ను దన్ని 
నిలిచె; నంత దక్కటి బలంబులు నెయిదికొని యమ్మెయిన దళంబుగా( గవిసిన. 2 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథదేవా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుకు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విరోధివర్గంబు= శత్రువుల సమూహం; ఉక్కు+తక్కి= 
చేవచెడి; వెక్కసము+పడి= బాధపడి; చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; నిరర్గళ= అడ్డులేని; భుజా+అర్గళ= గడియల 
వంటి భుజాలయొక్క; సంరంభ విజృంభణంబు= ఆటోపము యొక్క వికాసం విజృంభించటం; శోభిల్లన్‌= (ప్రకాశించగా; 
పసులన్‌= ఆవులను; పెట్టించి= వెనుకకు మరలించుమని ఆజ్ఞాపించి; అనతి దూరవర్తి+అగు= కొంచెం దూరంలో ఉన్న; 
కౌరవ చక్రవర్తి దెసన్‌= దుర్యోధనుడి వైపు; కనుంగొని= చూచి; ధనంజయుండు= అర్జునుడు; భూమింజయున్‌= ఉత్తరుని; 
అక్కడన్‌= ఆ (ప్రదేశానికి; తేరు+పణుపన్‌= రథం తోలటానికి; పనుపన్‌= ఆజ్ఞాపించగా; అప్పళించు+అప్పుడు= చరిచినప్పుడు; 
కురువీరులు= కురుసైన్యములోని వీరులు; కూడుకొని= కలిసికొని; మూడువేల రథంబుల తోడను= మూడువేల రథాలతో; 
గాంగేయ కర్టులు= భీష్ముడూ, కర్షుడునూ; ఒక్కొక్కరుండు= ఒక్కొక్కరును; వేయింటి తోడను= వేయిరథాలతోనూ; తల 
కడచి= ముందుకు వచ్చి; రాజునకున్‌= దుర్యోధనునకు; అడ్డుపడి= అడ్డంగా నిలిచి; కవ్వడి దిక్కు మొగంబుగాన్‌= అర్జునుడి 
వైపు ముఖ ముండేటట్లుగా; తిరిగిరి= వెనుకకు తిరిగి నిలిచారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; కదుపులు= 
ఆవులమందలు; పట్టు+పడుటకున్‌= అర్జునునకు వశమైపోవటానికి; నిట్టూర్పు నిగిడించుచున్‌= నిట్టూరుస్తూ; మగిడి= 
వెనుకకు మరలి; మనుజపతియున్‌= దుర్యోధనుడును; అనుజ సహితుండు+ఐ= తమ్ములతో కూడినవాడై; సహన 
స్యందనంబులతోడన్‌= వేయిరథాలతో; వెన్నుదన్ని= వెనుక; నిలిచెన్‌= నిలిచాడు; అంతన్‌= అంతట; తక్కటి బలంబులున్‌= 
తక్కిన సేనలు కూడా; ఎయిదికొని= దగ్గరకు చేరి; ఆ+మెయిన్‌+అ= ఆవిధంగానే; దళంబుగాన్‌= సేనగా; కవిసినన్‌= తాకగా. 


తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయున కిట్లని చెప్పాడు. ఇట్టా శత్రువులు బలం తగ్గిపోయి, 
ఆశ్చర్యంతో చూస్తూండగా, తన బాహు పరాక్రమం అడ్డులేకుండా విజృంభించగా, అర్జునుడు పశువులను 
తోలుకొనిపొమ్మని వెనుకకు మళ్ళించి, కొద్దిదూరంలో ఉన్న దుర్యోధనుడివైపు చూచి, ఉత్తరుడితో అక్కడికి రథాన్ని 
నడపుమని చప్పట్లు కొట్టి చెప్పగా, కౌరవవీరులందరూ కలిసి మూడువేల రథాలతోనూ, భీష్మకర్ణులు చెరొక 
వెయ్యిరథాలతోనూ, సేనముందు నిలిచిన దుర్యోధనుడికి దగ్గరగా వెళ్ళి అతడికీ అర్జునుడికీ మధ్య ఆగి, అర్జునుడి 
వైపు తిరిగారు. అప్పుడు, గోగణాన్ని గోపాలురు వశం చేసికొని తోలుకొని పోవటం చూచి నిట్టూరుస్తూ దుర్యోధనుడు 
తమ్ములతో కలిసి వెయ్యిరథాలతో అర్జునుడిని ఎదిరిస్తున్నట్లు ఎదురుగా నిలువబడ్డాడు. అంతటిలో తక్కిన 
సేనలన్నీ చేరుకొని ఒక పెద్దసేనగా మోహరించగా. 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 
క. కనుగొని యెలన వ్వొాలయు వ । దనమున గరువంపు( జన్ను దలకొనంగా న 
ర్టును(డు విరాటసుతున కి । ట్లను( గేవల వీరరసమయాతకు( డగుచున్‌. 3 


ప్రతిపదార్థం: కను(గొని= చూచి; ఎలనవ్వు+ఒలయు= చిరునవ్వు కల; వదనమునన్‌= ముఖమందు; గరువము+చెన్ను= 
గర్వరేఖ; తలకొనంగాన్‌= కలుగగా; అర్జునుడు; కేవల+వీర రసమయ+ఆత్మకు(డు+అగుచున్‌= అచ్చమైన వీర రసమయమైన 
హృదయం కలవాడై; విరాట సుతునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ మోహరించిన సేనను చూచి అర్జునుడు చిరునవ్వు నవ్వుతూ, ముఖంలో గర్వరేఖ వెలుగగా, వీర 
రసమయుడై ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 591 


విశేషం: అర్జునుడు కేవల వీర రసమయాత్మకు'డయ్యాడనటం సాభిప్రాయం. ఉత్తర గోగ్రహణం ఒక (ప్రబంధం వంటిది. 
అందులో నాయకుడు అర్జునుడు. అతడి నాశ్రయించిన స్థాయి ఈ (ప్రబంధంలో అంగిరసం. ఏకైకవీరుడైన అర్జును 
నాశ్రయించి వర్తించేది కేవల వీరరసమని కావ్య రసపరమైన అర్థం. అచ్చమైన వీరరసం మనస్సులో నిండగా, ఆ రసమే 
ఆకారంగా నిలిచిందా అన్నట్టు, వీరరసము॥ద్రలో నిలువబడి, చూచేవారికి వీరరస విభావం వలె (ప్రకాశిస్తూ, శత్రువిజయోత్సాహాన్ని 
ప్రదర్శించే ప్రసంగం చేయబోతున్నాడని నాట్య రసపరమైన అర్థం. తిక్కన నాటకీయతలో ఇట్టి వర్షన ఒక కళారేఖ. (సంపా.) 


సీ.  'కాంచనమయ వేదికా కనత్కేతనో । జ్వల విభ్రమమువాండు కలశజుండు; 
సింహ లాంగూల భూషిత నభోభాగ కే । తు ప్రేంఖణమువాండు ద్రోణసుతుండు; 
కనక గోవృష సాంద్రకాంతి పరిస్పుట । ధ్వజ సముల్లాసంబువాండు కృపుండు; 


లలితకంబుప్రభాకలిత పతాకా వి । హారంబువాండు రాధాత్మజుండు; 


తే.  మణిమయోరగ రుచిజాల మహితమైన | పదగవాండు కురుక్షితిపతి; మహోగ్ర 
శిఖరఘన తాళతరువగు సిడమువాండు । సురనదీసూను(; డేర్చ్పడం జూచికొనుము. 4 


ప్రతిపదార్థం: కాంచన మయ= బంగారంతో చేయబడిన; వేదికా= అరుగుతో; కనత్‌+కేతన= ప్రకాశించే జెండాతో; ఉజ్జ్వల= 
(ప్రకాశించే; విభ్రమమువా(డు= విలాసం కలవాడు; కలశజుండు= (ద్రోణుడు; సింహలాంగూల= సింహముయొక్క తోకతో; 
భూషిత= అలంకరించబడిన; నభస్‌(ఎ+భాగ= ఆకాశ(ప్రదేశం కల; కేతు= జెండాయొక్క; (పేంఖణమువా(డు= కదలికలు 
కలవాడు; (ద్రోణసుతుండు= అశ్యత్తామ; కనక= బంగారుతో చేసిన; గోవృషూ ఆబోతుయొక్క; సాంద్రకాంతి= దట్టమైన 
కాంతితో; పరిస్సుట= మిక్కిలి స్పష్టమైన; ధ్వజ= జెండాయొక్క; సముల్హాసంబువా(డు= రెపరెపలు కలవాడు; కృపుండు= 
కృపాచార్యుడు; లలిత= అందమైన; కంబు= శంఖముయొక్క; (ప్రభా= కాంతితో; కలిత= కూడిన; పతాకా= జెండాయొక్క; 
విహారంబువాండు= విహారం కలవాడు; రాధా+ఆత్మజుండు= కర్షుడు; మణిమయ= మాణిక్యమయమైన; ఉరగ= పాముయొక్క; 
రుచిజాల= కాంతి పుంజంచేత; మహితము+ఐన= గొప్పదైన; పడగవాండు= జెండా కలవాడు; కురుక్షితిపతి= దుర్యోధనుడు; 
మహా+ఉ(గ= చాలా భయంకరమైన; శిఖరఘన= శిఖరం గలిగిన గొప్పదైన; తాళతరువు+అగు= తాడిచెట్టు ఐన; సిడమువా6 
డు= జెండా కలవాడు; సురనదీ సూను(డు= దేవనది కొడుకు భీష్ముడు; ఏర్పడన్‌= విశదంగా; చూచికొనుము= చూచి 
గుర్తుంచుకొనుము. 


తాత్సర్యం: 'ఉత్తరకుమారా! చూడుము. బంగారు వేదిక గుర్తుగా ఎగిరే జెండా రథంమీద ఉన్నవాడు ద్రోణుడు. 
ఎగురుతున్న జెండాపై సింహముతోక ఉన్నవాడు అశృత్తామ. కృపాచార్యుడు బంగారు ఆబోతు జెండా కల రథం 
మీద ఉన్నాడు. తెల్లని శంఖకాంతులు వెదజల్లుతున్న జెండా గల రథంమీద ఉన్నవాడు కర్గుడు. మణులు పొదిగిన 
పాము జెండా కలవాడు దుర్యోధనుడు. పెద్ద భయంకరమయిన తాటిచెట్టు జెండా కలవాడు భీష్ముడు. వీరిని 
వేర్వేరుగా చూచి గుర్తుంచుకొమ్ము. 


విశేషం: 1. యుద్దరంగంతో ప్రత్యక్ష పరిచయమున్న తిక్కన తీర్చిదిద్దే యుద్దఘట్టాలు మూలంలోకంటె సుశిక్షితంగా, 

ఢా అ > 0 టబ ల 
సహజంగా రాణిస్తూ ఉంటాయి. యుద్దారంభంలో సారధికి (ప్రతివీరుల కేతనాలను పరిచయం చేస్తూ ఆయా కేతనాలు గల 
రథాలలో ఆయా వీరులుంటారనీ, ఆ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొనుమని చెప్పటం ఆచారం కాబట్టి అర్జునుడు 
ఉత్తరకుమారుడిని హెచ్చరిస్తాడు. భావియుద్దంలో ఫలాని వీరుడిపై రథం పోనిమ్మని ఆజ్ఞాపించగానే, సారథి తడవుకొనకుండా 
టెక్కెపు గుర్తును చూచి ఆవైపు రథం సాగించాలి. ఇది రణవ్యూహంలో ప్రాథమిక సూత్రం. దీనిని తిక్కన విడువకుండా 
వర్షించాడు. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


2. మూలంలో “తేషామనీకాని బహూని గాఢం | వ్యూఢాని దృష్ట్వా బహుళధ్వజాని” (సం. 4-49-3) అనే పాదాన్ని 
ఆధారంగా చేసికొని ఈ సీసాన్ని నిర్మించాడు తిక్కన. అందులోకూడా ద్రోణుడితో మొదలుపెట్టి భీష్ముడితో ముగించాడు. 
దుర్యోధనుడి సేనకు ఇద్దరు పెద్దలూ రెండు పెద్ద దిక్కులు, అసాధ్యులు. వారిరువురిచేత రక్షితుడైన దుర్యోధనుడు 
సురక్షితుడని ధ్వని. అట్టి వ్యూహభేదనోత్సాహం అర్జునుడిని వీరరసమయాత్ముడిగా చేసింది. 


3. ప్రాచీనకాలంలో వీరులు రథాలకు ధ్వజాల నుంచుకొనేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక గుర్తు ఉండేది. ఆయా 


వీరులకు ధ్వజ చిహ్నంతో కలిపిన బిరుదం కూడా ఉండేది- భీష్ముడు తాళధ్వజుడు. అర్జునుడు కపిధ్వజుడు-ఇట్టా, రణరంగంలో 
రథికులను రథ ధ్వజాలతోనే గుర్తించాలి. అందువలన ఈ పద్యం సందర్భోచితం. 


4. వీర రసానికి స్థాయి ఉత్సాహం. అర్జునుడు తన ముందున్న మహావీరులను గుర్తించి, అంతటివారిని జయించే 
మహోత్సాహాన్ని హృదయంలో పొంగించుకొంటున్నాడు. ఇది తిక్కన రసాభ్యుదయ పోషణ శిల్పంలో భాగం. 


5. వీరుల పరిచయంలో ఉదాత్తాలంకారం ఉన్మీలించింది. ఈ పద్యంలో పేర్కొనబడిన ఆరుగురు- కౌరవసైన్యంలో 
ప్రసిద్ద రథికులు. వారిని 'షడ్రథికులు' అని అంటారు. రథికులను ధ్వజకేతనాల గుర్తులతో పరిచయం చేయటం రథికసం(ప్రదాయాన్ని 
రక్షించిన సాహిత్య సంప్రదాయం. (సంపా.) 


క _ గురునకు. బ్రదక్షిణంబుగ | నరదము. బోనిత్త; మిమ్మహాపురుషు నెడం 
బరిభవము వలవ; దీతండు । కురుకుల నృపతనయ శిక్షకుండు సు మృ్మనఘా! 5 


ప్రతిపదార్థం: అనఘా!= పాపము లేనివాడా! (మంచివాడా!); అరదమున్‌= రథమును; గురునకున్‌= ద్రోణాచార్యుడికి; 
ప్రదక్షిణంబుగన్‌= మన కుడిచేతి వైపున అతడుండేటట్టుగా; పోనిత్తము= వెళ్ళునట్టు చేద్దాము; ఈ+మహాపురుషు+ఎడన్‌= 
ఈ గొప్పవాడి విషయంలో; పరిభవము= తిరస్కారం (అవమానం); వలవదు= వద్దు; ఈత(డు= ఈ ద్రోణాచార్యుడు; 
కురుకుల= కౌరవకులంలోని; నృపతనయ= రాజకుమారులకు; శిక్షకుడు సుమ్ము= విద్య నేర్పిన గురువు సుమా! 


తాత్సర్యం: ఉత్తరకుమారా! మన రథాన్ని గురువుగారి రథానికి కుడివైపు నుండి పోనిమ్ము. గొప్పవారికి మనం 
కుడివైపు నుండి దారి ఇవ్వాలి. అది మర్యాద. అది ప్రదక్షిణ మౌతుంది. దానికి విపరీతమైతే అది వారి నవమానించినట్టు 
అవుతుంది. ఈ ద్రోణాచార్యుడు కౌరవకులంలోని రాజకుమారులందరికి ధనుర్విద్యలో శిక్షణ నిచ్చినవాడు. 


క. శస్త్ర ప్రకార నిపుణుం, । డస్త్ర విదుండు, దూరపాతనాభీలుండు, వ 


~~ 


Cc 
ర్షస్తాసిత రిపుండు, ధను । శ్మాస్తపరిజ్ఞానఘను6 డసదృశుండు శక్తిన్‌. 6 


ప్రతిపదార్థం: శస్త్రప్రకార= ఆయుధ విధానంలో; నిపుణుండు= నేర్పరి; అస్త్రవిదుండు= అస్త్రవిద్య నెరిగినవాడు; (శస్త్రములనగా 
కత్తి బాణం మొదలైన ఆయుధాలు; అస్రములంటే వారుణాస్త్రం, పర్జన్యాస్త్రం మొదలైన అస్తాలు); దూరపాతన= దూరంగా 
కొట్టటంచేత; ఆభీలుండు= భయంకరమైన వాడు; వర్చస్‌+(త్రాసిత= వర్చస్సుచేత (చూచేసరికి భయం గొల్పు తేజస్సు చేత) 
భయపెట్టబడిన; రిపుండు= శత్రువులున్న వాడు; ధనుస్‌+శాస్త్ర పరిజ్ఞాన+ఘను(డు= ధనుర్విద్యలోని మెలకువ లెరిగిన 
గొప్పవాడు; శక్తిన్‌= బలంలో; అసదృశుండు= సాటిలేనివాడు. 


తాత్పర్యం: ఆయుధాలు వాడటంలో నేర్సరి. అస్తాలు తెలిసినవాడు. దూరంగా ఉన్న లక్ష్యాన్ని కొట్టగలవాడు. 
అతడి ముఖ వర్చస్సు చూడగానే శత్రువులు హడలిపోతారు. ధనుర్విద్యా విజ్ఞానంలో గట్టివాడు. శక్తిలో అతడికి సాటి 
ఎవ్వరూ లేరు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 593 


ఉ. ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ 
ద్యూత జయోద్దతుండగు సుయోధనునిం బరిమార్వం బోవుచో 
శాతశరోత్మరం బితండు చక్కంగ నేయునొ? నన్ను నేయండో? 
చూతము; తాన ము న్ననికి. జొచ్చినం జొత్తముగాక పిమ్మటన్‌. 7 


ప్రతిపదార్థం: ఈతని తోడి+కయ్యమునకున్‌= ఇతడితో యుద్దానికి; ఇయ్యకొనన్‌+తగదు= అంగీకరించ రాదు; ఏను= నేను; 
దుష్పథ= అన్యాయమైన; ద్యూత= జూదంలో; జయ+ఉద్దతుండు+అగు= జయంచేత పొగరెక్కిన వాడైన; సుయోధనునిన్‌= 
దుర్యోధనుడిని; పరిమార్చన్‌= చంపటానికి; పోవుచోన్‌= వెళ్ళునపుడు; ఇతండు= (ద్రోణుడు; శాత= వాడియెన; శర+ఉత్కరంబు= 
బాణాల సముదాయాన్ని; చక్కంగన్‌= బాగుగా; ఏయును+ఒ= వేస్తాడో; నన్నున్‌= నన్ను; ఏయండో= కొట్టడో; చూతము= 
చూద్దాం; తాను+అ= తానే; మున్ను= ముందుగా; అనికిన్‌= యుద్దానికి; చొచ్చినన్‌= దిగితే; పిమ్మటన్‌= ఆ తరువాత; 
చొత్తము+కాక!= మనం కూడా దిగుదాం. 


తాత్పర్యం: ఈ (ద్రోణుడితో యుద్దం ముందుగానే చేయకూడదు. మాయాద్యూతంలో నెగ్గి విర్రవీగే దుర్యోధనుడిని 
చంపటానికి వెళ్ళుతాను. అప్పు డితడు బాణాలతో నన్ను కొడతాడో, కొట్టడో చూద్దాం. తానే ముందు యుద్దానికి 
దిగితే తరువాత మనమూ దిగుదాం. 


విశేషం: తిక్కన సీసపద్యంలో ఎడనెడ (క్రమాలంకారం ప్రయోగించటం కనబడుతుంది. కురువీరుల కేతనాలను వర్ణించిన 
4వ సీసపద్యంలో తిక్కన (క్రమం పాటించాడుకాని, (క్రమాలంకారాన్ని ప్రయోగించలేదు. అయితే, తిక్కన ఒక పద్యంలో ఎంత 
శిల్పదృష్టి ప్రదర్శిస్తాడో, ఒక సన్నివేశంలో కూడా అంత (క్రమశిక్షణతో కూడుకొన్న నిర్మాణ (ప్రొఢి ప్రదర్శిస్తాడు. పై సీసపద్యంలో 
చెప్పిన వీరుల వరుసలోనే వారి బలపరా(క్రమ విశేషాలను వర్ణించటం, వారితో యుద్దం చేసేటప్పుడు పాటించే వ్యూహాన్ని 
నిర్ణయించటం ఈ సన్నివేశంలో అర్జునుడు నిర్వహించినట్టు తిక్కన రచించాడు. ఆ వరుసలో (ద్రోణుడిని గురించి మూడు 
పద్యాలు పలికించాడు. విలువిద్యకు ఆచార్యుడు (బ్రహ్మస్థానం. అతడికి (ప్రదక్షిణం చేయటం గురుపూజకు చిహ్నం. గురుగౌరవం 
వలన గురుప్రసాదం లభిస్తుంది. శత్రు సైన్యాధ్యక్షుడి నుండి దానిని పొందటం విజయానికి శుభారంభం. (ద్రోణుడు శక్తిలో 
అసదృశుడు కాబట్టి అతడిని మొదటనే రెచ్చకొట్టకూడదు. శృస్తాస్త ప్రయోగ నిపుణుడు, దూర ప్రాంత లక్ష్యాలను సైతం 
అవలీలగా ఛేదించగలడు, చూస్తేనే భయం కలిగించే తేజస్సు కలవాడు, మూర్తీభవించిన ధనుర్వేదం వంటివాడు - అటువంటి 
శక్తిమంతుడితో అవినయంగా (ప్రవర్తించటం వీరలక్షణం కాదు. అధర్మవర్తనుడైన దుర్యోధనుడిని ఓడించటం కార్యం. ఆ 
కార్యాన్ని ధర్మోత్సాహంతో అర్జునుడు నిర్వహించటానికి పూనుకొంటే (ద్రోణుడు మిన్నకుంటాడో, ఎదుర్కొంటాడో 
తెలిసికొనకుండానే అతడితో యుద్దానికి పూనుకొనటం (ప్రమాదం. (ద్రోణుడే యుద్దం ప్రారంభిస్తే అర్జునుడు తిప్పికొట్టక 
తప్పదు. గురువుపట్ల అప్పు డది అవినయం కాదు. కేవల వీరరసమయాత్ముడు యుద్గోత్సాహాన్ని ధర్మబద్ధంగా (ప్రదర్శించాలి. 
దానికి ధర్మవ్యూహ విచికిత్స రసాభ్యుదయ హేతువుగా నిబంధించటం తిక్కన రచనా శిల్పం! వీరరసం అర్జునుడి భావనిష్టం. 
అది కార్యరూపంగా (ప్రవహించటం రసాభ్యుదయ చిహ్నం. (సంపా.) 


క గురుపుత్తు(డు తేజోనిధి; । సురాసురులకైన( దేటజి చూడ నరిది సం 
గరమున నీతని; నీశ్వర | వరజనితుండు; మేటి కౌరవవ్యూహమునన్‌. 8 
ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశ్వత్థామ; తేజోనిధి= తేజస్సునకు నిధియెనవాడు; సంగరమునన్‌= యుద్దంలో; సుర+ 


అసురులకున్‌+ఐనన్‌= దేవదానవులకైనా; ఈతనిన్‌= ఇతడిని; తేరిచూడన్‌= తేరిపార చూడటానికి; అరిది= వీలుకాదు (కష్టం); 
ఈశ్వర వర= శివుని వరంచేత; జనితు(డు= పుట్టినవాడు; కౌరవవ్యూహమునన్‌= కౌరవసేనలో; మేటి= గొప్పవాడు. 


59 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అశ్వత్భామ మా గురువుగారి పుత్రుడు, తేజశ్ళాలి; ఈతడిని యుద్దంలో దేవతలు రాక్షసులు సైతం 
కన్నెత్తి చూడలేరు. అంత భీకరంగా యుద్దం చేయగలవాడు. శివుడి వరంవలన పుట్టాడు. కారవసేనలోని వీరులలో 
ఇతడే గొప్పవాడు. 


క. ధైర్యధను( డితండు ద్రోణా । చార్యుల కెనవచ్చు దివ్యశరవిదుండు కృపా 
చార్యు(డు; మత్పితృ్భసఖు6 డా । చార్యక మొనరించె మాకు శైశవముతటిన్‌. 9 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ కృపాచార్యుడు; ధైర్యధను(డు= ధైర్యమే ధనంగా కలవాడు; (ద్రోణాచార్యులకున్‌= (ద్రోణునికి; 
ఎనవచ్చు= సాటి వచ్చునట్టి; దివ్యశరవిదుండు= దివ్యాస్త్రవేత్త కృపాచార్యుండు; మత్‌+పితృసఖుండు= నా తండ్రికి స్నేహితుడు; 
మాకున్‌= మా అందరికిని; శైశవము తటిన్‌= చిన్నతనంలో; ఆచార్యకము= గురుత్వం; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఈ కృపుడు ధైర్యశాలి. అస్త్రవిద్యలో ద్రోణుడికి సాటి అయిన వాడు. ఈతడు మా తండ్రికి 
స్నేహితుడు; మా కందరికి చిన్నతనంలో విద్య నేర్పిన మహానుభావుడు. 


విశేషం: |ద్రోణుడిమీద భక్తి కృపుడిమీద గౌరవం ప్రదర్శించాడు అర్జునుడు. విలువిద్యలో కృపుడు దద్రోణాచార్యుడి వంటివాడైనా, 
అతడు తన తండ్రికి మిత్రుడు కావటం విశేష గుణం. (సంపా.) 


తే. వీర లిరువురు మాన్యులు; వీరి తోడి । కయ్యమున కిప్లు మన మంత గాలుద్రవ్వ 
వలవ; దెచ్చోట నెదురుగా మెలంగి రచట | మన రథం బల్లనల్లన చనంగ నిమ్ము 10 


ప్రతిపదార్థం: వీరలు+ఇరువురు= ఈ అశ్వత్తామ, కృపాచార్యులు ఇద్దరున్నూ; మాన్యులు= గౌరవించ దగినవారు; ఇషప్టు= 
ఇప్పుడు; వీరితోడి కయ్యమునకున్‌= వీరితో యుద్దానికి; మనమంత= మనమే ముందుగా (మనమంత మనంగా); కాలు+(త్రవ్వ 
వలవదు= ప్రారంభించవద్దు; (కయ్యానికి కాలుద్రవ్వుట= ముందుగా యుద్దానికి దిగుట); ఎచ్చోటన్‌= ఎక్కడ; ఎదురుగాన్‌= 
ప్రతిద్వంద్విగా; మెలగిరి= ఉంటారో; అచటన్‌= ఆ సమయంలో; మన రథంబు= మన రథాన్ని; అల్లన+అల్లన= మెల్లమెల్లగా 

(30) ae] (30) a) 
(ప్రక్కలనుండి); చనంగన్‌+ఇమ్ము= పోనిమ్ము. 


తాత్పర్యం: వీరిద్దరు గౌరవించ దగినవారు. ముందుగా యుద్దానికి వీరితో మనంత మనం దిగరాదు. వారెక్కడైనా 
యుద్దానికి వస్తున్నారంటే ఆ ప్రక్కనుండి మన రథాన్ని పోనిమ్ము. (మనకు కావలసింది దుర్యోధనుడు కాని, వీరితో 
యుద్దం కాదని భావం.) 


విశేషం: “వీర లిరువురు మాన్యులు'- అనే వాక్యంలో అర్జునుడు నిర్దేశించిన ఆ ఇద్ద రెవ్వరనే అంశంలో వ్యాఖ్యాతలు 
భిన్నాభిప్రాయాలను వెలిపుచ్చారు. వారు (ద్రోణ కృపాచార్యు లన్నారు కొందరు (గురువులిద్దరు). (ద్రోణాళ్వత్చామలన్నారు 
కొందరు (గురువు, గురుపుత్రుడు). అవన్నీ సందర్భానికి కుదరవు. ఇక్కడ అశ్వత్థామ కృపాచార్యులనే గ్రహించాలి. ద్రోణుడు 
గురువు. అతడిమీది అపారమైన గౌరవంతో ముందుగా దాడి చేయకూడదని అర్జునుడు భావించాడు. ఆ తరువాత 
గౌరవార్డులైన ఇద్దరుగా అశృత్తామ కృపాచార్యులను పేర్కొన్నాడు. వారిమీద కూడా ముందుగా దాడిచేయకూడ దన్నాడు. 
మరొక విశేషం ఏమంటే - ద్రోణుడు యుద్దానికి దిగితే అర్జునుడు ఆ తరువాత దిగుతాడు. కాని, అశృత్తామ కృపులు ఒకవేళ 
యుద్దానికి సిద్దమైనా వారినుండి తొలగిపోవాలని సారధికి (ఉత్తరుడికి) చెప్పటం గమనార్హం. తలపడితే గురువుతో తలపడతాడు. 
వీరిరువురిని ఉపేక్షిస్తాడు. అది అర్జును డా యా వీరులపట్ట చూపే (ప్రతిస్పందన. దీనినిబట్టి ఆ యిరువురు అశ్వత్థామ 
కృపాచార్యులే కావాలి. మరొక రకమైన అన్వయం కుదురదు. (సంపా) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 595 


శా. యోధార్రేసరు( డిద్దతేజుండు, రగోద్యోగానురక్తుండు, దు 

సాధ ప్రక్రమ బాహు వీర్యుండు, కురుక్ష్మాపాల వాల్లభ్య ల 

క్షీ ధామాత్ము(డు, జామదగ్వ్య కలిత శ్రేష్టాస్త్ర విద్యాధ్యుం డీ 

రాధేయుం డొక చీరికిం గొనండు వీరవ్రాతముం బోరులన్‌. 11 
ప్రతిపదార్థం: యోధ+అగ్రేసరుండు= యుద్దంచేసే వీరులలో శ్రేష్టుడు; ఇద్ద తేజుండు= ప్రజ్యలించే తేజస్సు కలవాడు; రణ+ 
ఉద్యోగ= యుద్ద ప్రయత్నంలో; అనురక్తుండు= ఇష్టం కలవాడు; దుస్సాధ= సాధించటానికి వీలులేని; (ప్రక్రమ= (ప్రారంభంకల; 
బాహువీర్యుండు= భుజ పరాక్రమం కలవాడు; కురుక్ష్మాపాల= దుర్యోధనుడియొక్క; వాల్లభ్యలక్ష్మీ= పేమ సంపదకు; ధామ+ 
ఆత్ముండు= స్టానమైనవాడు; జామదగ్న్య = పరశురాముడి వలన; కలిత= పొందబడిన; (లేస్ట= గొప్పదైన; అస్త్రవిద్యా+ 
ఆఢ్యుండు= అస్త్రవిద్యా సంపన్నుడు; ఈ రాధేయుండు= ఈ కర్గుడు; పోరులన్‌= యుద్దాలలో; వీరవ్రాతమున్‌= వీరుల 
సముదాయాన్ని; ఒక చీరికిన్‌+కొనండు= ఏ మాత్రమూ లెక్కచేయడు. 


తాత్సర్యం: వీరాగ్రేసరుడు, యుద్దప్రీతి కలిగినవాడు, అసాధ్యమైన భుజబలం కలవాడు. దుర్యోధనుడికి (ప్రేమపాత్రుడు, 
పరశురాముడి వద్ద సకలాస్తాలను నేర్చినవాడు కర్గుడు. ఇతడు యుద్దంలో ఎటువంటి వీరులనైనా లెక్కచేయడు. 


విశేషం: |ద్రోణాది కురువీరులను కీర్తించే పద్దతికీ, కర్ల దుర్యోధనులను పరిచయం చేసే పద్దతికీ భేదాన్ని పాటించటం తిక్కన 
రచనా శిల్పం. ఓజో మి(శ్రితమైన ప్రసాద గుణం గల ఈ పద్యం కర్ణవీరగుణ కీర్తనం. అయితే, అర్జునుడికి కర్షుడి పట్ల 
గల సహజ వైషమ్యం వలన అతడి స్తుతి అధిక్షేపాత్మకంగా భాసించవచ్చునని కొందరు వ్యాఖ్యానించారు. కాని, అది 
పొసగదేమో! (సంపా.) 


క శౌర్యాటోపంబున దో । ర్వీర్యంబున, నస్త శస్త్ర విత్త్వమునను మా 
త్సర్యంబు సేయు నాకును । దుర్యోధను. డెపుడు€ ద న్నెదురు సేయంగన్‌. 12 


ప్రతిపదార్థం: దుర్యోధనుడు; శౌర్య+ఆటోపంబునన్‌= పరా(క్రమాతిశయంలో; దోన్‌()+వీర్యంబునన్‌= భుజ బలంలోను; 


అస్త్ర శస్త్ర విత్వమునను= అస్త్రాలను, శృస్తాలను ఎరుగుటలోను; తన్నున్‌= కర్టుడిని;ి నాకును= నాకు (అర్జునుడికి); 


ఎదురు+చేయంగన్‌= ప్రతిద్వంద్విని (పోటీ) చేయటంలో; ఎపుడున్‌= ఎల్లవేళలా; మాత్సర్యంబు= కిట్టనితనమును; చేయున్‌= 
చేయును. 


తాత్పర్యం: శౌర్యం వలన కలిగే ఆటోపంలోకాని, భుజపరా(క్రమంలోకాని, అస్తాలు, శృస్తాలు తెలియటంలోకానీ, 
కర్ణుడిని నాకు పోటీదారుడిగా తయారుచేయటంలో దుర్యోధనుడు ఎల్లవేళలా మాత్సర్యం చూపుతూ ఉంటాడు. 


విశేషం: పరా[క్రమాతిశయంలో, భుజబలంలో, అస్త్రశస్త్ర పాండిత్యంలో అర్జునుడితో పోటీపడేవాడు కర్షుడని దుర్యోధనుడి 
ధైర్యం. అది కారణంగా అతడు పాండవులతో మాత్సర్యం 'పెంచుకొన్నాడు. ఇది వాస్తవ కథనం. (సంపా.) 


చ. అతిదృఢవేధి పేరుగలయట్టి మగండు రణంబు గల్గె నేం 
డితనికి నాకు దెల్లముగ నిట్టియెడం బరికించి చూడుమీ! 
మతి గలంగంగనీక యనుమానము వాయఈ.గ నీవు సాయకో 
ద్ధతిం బ్రకటించుచో బహువిధంబుల నిద్దబి తారతమ్యముల్‌. 13 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతిదృఢవేధి= గట్టిగా లక్ష్యాన్ని కొట్టేవాడు; పేరుగల+అట్టి మగండు= కీర్తికల వీరుడు; నేండు= ఈరోజున; 
ఇతనికిన్‌+నాకున్‌= ఇతనికి నాకు; రణంబు= యుద్దము; కల్లెన్‌= సంభవించినది; ఇట్టి+ఎడన్‌= ఇటువంటి సమయంలో; 
తెల్లముగన్‌= బాగా; పరికించి= పరీక్షించి; మతి= బుద్దిని; కలంగంగనీక= కలత చెందనియ్యక; అనుమానము= సంశయం; 
పాయంగన్‌= పోయేటట్టుగా; సాయక+ఉద్దతిన్‌= బాణాలు వేసే గర్వాన్ని; ప్రకటించుచోన్‌= ప్రకటించేటప్పుడు; బహువిధంబులన్‌= 
అనేకరీతుల; ఇద్దణ తారతమ్యముల్‌= మా ఇద్దరిలోని భేదాన్ని; నీవు= నీవు (ఉత్తరుడా!); చూడుమీ!= గమనించుమా! 


తాత్పర్యం: ఈ కర్గుడు బాణాలతో లక్ష్యాలను గట్టిగా ఛేదించటం తెలిసినవాడు. గొప్ప వీరుడు, కీర్తి కలవాడు; 
ఇతడితో యుద్దం నాకు నేటికి లభించింది. నీ విప్పుడు మనస్సు చెదరనీయక, అనుమాన మేమీ లేకుండా బాణ 
ప్రయోగంలో ఎవరు నేర్పరులో చూడుము. ఇంతేకాకుండా ఇంకా అన్ని విషయాలలోనూ ఎవ్వరు నేర్పరులో 
చూడుము. హెచ్చుతగ్గులు పరికించుము. 


విశేషం: ఈ పద్యంలో అర్జునుడు ఉదాత్తుడైన వీరుడుగా చిత్రించబడ్డాడు. పరవీరనింద చేయని జౌదార్యం, స్వీయోత్కర్ష 
చేసికొనని జౌదాత్త్యం అర్జునుడిలో గోచరిస్తాయి. కలతపాటు లేకుండా, అనుమానం లేకుండా కర్ణార్ణున యుద్ద పరాక్రమాల 
తారతమ్యాన్ని అనేక విధాలుగా పరిశీలించి నిర్ణయించుమని ఉత్తరకుమారుడికి చెప్పాడు అర్జునుడు. అక్కడ తన 
పరా(క్రమాతిశయాన్ని చెప్పుకొనలేదు. అది ధీరోదాత్తుడైన వీరుడి లక్షణం. (సంపా) 


క ఈయన ననుం గని సైరణ । సేయం డిత( డగ్గమైనం జిచ్చజపిడుగై 
పోయి పయింబడుదు; నీ వర । వా యించుక లేక పఅపవలయు రథంబున్‌. 14 


ప్రతిపదార్థం: ఈయన= ఇతడు; ననున్‌+కని= నన్ను చూచి; సైరణ+చేయండు= సహించలేడు; ఇత(డు= ఈ కర్షుడు; 
అగ్గము+ఐనన్‌= అందుబాటైనచో; చిచ్చజపిడుగు+ఐ= నిప్పులు చిమ్ము పిడుగై; పోయి= వెళ్ళి; పయిన్‌+పడుదున్‌= మీద 
పడతాను; నీవు= (ఉత్తరకుమారా!)/నీవు; అరవాయి= సంకోచం; ఇంచుక లేక= కొద్దిగాకూడా లేకుండా; రథంబున్‌= రథాన్ని; 
పణపవలయున్‌= తోలాలి. 


తాత్సర్యం: ఇతడు నన్ను చూచి ఊరుకోడు. ఒకవేళ ఇతడు అందుబాటుగా వచ్చెనా, నిప్పుల పిడుగువలె ఇతడిపై 
పడతాను. నీ వేమాత్రం సంశయించక రథాన్ని నడపాలి సుమా! 


నిశేషం: కర్ణుడు అర్జునుడిని చూస్తే సహించలేడు. అతడు దూసుకొని వచ్చి దాడి చేస్తాడు. అతడిని అర్జునుడు కూడ 
సహించడు. అందువలన నిప్పుల పిడుగువలె ఒక్కసారి విరుచుకొని పడతాడట! ఊహించనివిధంగా ఒక్కసారి మీద పడి 
నుగ్గు నుగ్గు చేసే మెరుపు దాడి చేసేవాడిని 'చిచ్చణ పిడుగు" అని అంటారు. ఇది తెలుగు జాతీయం. (సంపా) 
ఉ. ఉగ్రు, డనూన మాన మహిమోన్నత చిత్తు, డజయ్య విక్రమో 

దగ్రుండు, హస్తలాఘవ సమన్వితు( దేయునెడన్‌, సమగ్ర కో 

పాగ్రహబుద్ధి మా దెస, ననార్యు(డు గార్యమునందు ధార్తరా 

ప్రాగ్రజుం డీతనిం గదిసినప్పుడు పండువు నాకు నుత్తరా! 15 
ప్రతిపదార్థం: ధార్తరాష్ట్ర+అగ్రజుడు= ధృతరాష్ట్రుడి కొడుకులలో పెద్దవాడు (దుర్యోధనుడు); ఉ(గ్రు(డు= భీకరమైనవాడు; 
అనూన= తక్కువకాని; మానమహిమ= అభిమానాతిశయంలో; ఉన్నతచిత్తుండు= గొప్పదైన మనస్సు కలవాడు; అజయ్య= 
జయింప శక్యముకాని; విక్రమ= పరాక్రమంతో; ఉద[గ్రుండు= గొప్పవాడు; ఏయు+ఎడన్‌= బాణములు వేయుట యందు; 


విరాటపర్వము - పంచనూశ్వాసను 597 
హస్తలాఘవ సమన్వితుండు= చేతిసులువు కలవాడు; మా దెసన్‌= మా పట్ట సమగగ్ర= పూర్తియెన; కోప+ఆ(గ్రహ= కోపం, 
పట్టుదలకల; బుద్ది= మనస్సు కలవాడు; కార్యమునందున్‌= పనిపట్ల; అనార్యుండు= దుష్టుడు; ఉత్తరా!= ఉత్తరకుమారా!; 
ఈతనిన్‌= ఈ దుర్యోధనుడిని; కదిసిన+అప్పుడు= ఎదిర్చినప్పుడు; నాకున్‌= నాకు (అర్జునునకు); పండువు= ఉత్సవం 
(వేడుకగా ఉంటుంది). 


తాత్పర్యం: ధార్తర్శాష్టులలో పెద్దవాడైన ఈ దుర్యోధనుడు ఎక్కువ అభిమానం కలవాడు. ఉన్నతమైన మనస్సు 
కలవాడు. జయించ శక్యంకాని పరాక్రమం కలిగిన గొప్పవాడు. బాణాలు వేయటంలో చేతిసులువు కలవాడు. కాని, 
మాపట్ల కోపబుద్ది కలిగినవాడు. కార్యములందు దుష్టుడు. ఉత్తరకుమారా ఈ దుర్యోధనుడిని ఎదిర్చినపుడు నాకు 
పండుగే! 


విశేషం: దుర్యోధనుడిని పరిచయం చేయటంలో అర్జునుడు ఒక ప్రత్యేకతను ప్రదర్శించాడు. సాధారణ ధర్మాలతోపాటు 
సాపేక్ష లక్షణాలను కూడ పేర్కొన్నాడు. అవి తెలుపు నలుపుల చిత్రాన్ని అందించాయి. అతడు స్వయంగా ఉగ్రుడు. 
పాండవులపట్ల కోపా గ్రబుద్ది. సహజంగా అనూనమాన మహితోన్నత చిత్తుడు. కాని, కార్యములందు అనార్యుడు. బాణాలు 
వేసేటప్పుడు నేర్పుతో కూడిన హస్తలాఘవం కలవాడు. అయితే అర్జునుడి ఎదుట నిలువలేనివాడు. ఈ వైరుద్ద్య గుణచిత్రణ 
మిందులోని వైచిత్రి. (సంపా.) 


తే.  అరసికొని యెన్నిభంగులనైన నితని, | తేరు మనబారి కగపడు తెటి(గు గాంచి 
యడరి బాసటయై యెవ్వ రడ్డపడిన । మెటిపు మెఅసిన చాడ్పున6 దథియ( జొరుము. 16 


ప్రతిపదార్థం: అరసికొని= తెలిసికొని; ఎన్ని భంగులన్‌+ఐనన్‌= ఎన్ని రీతులుగా నైనా; ఇతని తేరు= ఈ దుర్యోధనుడి రథం; 
మన బారికిన్‌= మనకు లక్ష్యమైన పరిధిలోనికి; అగపడు తెజుంగు= కనిపించే విధం; కాంచి= చూచి; అడరి= విజృంభించి; 
బాసట+ఐ= సహాయమై; ఎవ్వరు= ఏ వీరులు; అడ్డ పడినన్‌= అడ్డం వచ్చినా; మెరపు మెరసిన చాడ్పునన్‌= తళుక్కున మెరపు 
మెరసినట్టు; తరియన్‌+చారుము= దగ్గరకు సమీపించుము. 


తాత్పర్యం: వెదకి చూచి యేరీతిగానైనా ఆ దుర్యోధనుడి రథాన్ని మనం కొట్టటానికి వీలుకలిగే పరిస్థితిని చూచి, 
విజృంభించి ఎవ్వరైనా సరే అడ్డువచ్చి నప్పటికీ, కను మూసి తెరచినంతలో మెరుపు మెరిసినట్టుగా దుర్యోధనుడిని 
సమీపించుము. 
విశేషం: అలం: ఉపమ. 
క అస్మత్సితామహుం డతి । విస్మయ జనన ప్రతాప విభవాగ్ని శిఖా 

భస్మీభూత ప్రతిప । క్షస్మయ కాననుండు, ప్రథమగణ్యుండు బుద్దిన్‌. 17 
ప్రతిపదార్థం: అస్మద్‌+పితామహుండు= మా తాతగారు (భీష్ములవారు); అతి విస్మయజనన= మిక్కిలి ఆశ్చర్యం కల్గించే; 
ప్రతాపవిభవ= (ప్రతాప వైభవమనే ((ప్రతాపమంటే పేరు చెప్పిన వెంటనే ఎదుటివారు హడలిపోయేట్లు ఉండటం); అగ్నిశిఖా= 
అగ్నిజ్వాలచేత; భస్మీభూత= భస్మం అయిన; (ప్రతిపక్ష= ఎదుటి పక్షంయొక్క; స్మయ= గర్వం అనే; కాననుండు= వనం 
కలవాడు; బుద్దిన్‌= బుద్ధిలో) ప్రథమగణ్యుండు= ముందుగా లెక్కింపదగ్గవాడు. 

ఠా ఠా Us 

తాత్సర్యం: మా తాత అయిన భీష్ముడు గొప్ప ప్రతాపం కలవాడు. శత్రుపక్షుల గర్వమనే అరణ్యాన్ని తన 
ప్రతాపమనే అగ్నిజ్వాలచేత భస్మీభూతం చేయగలవాడు. బుద్ధిలో మొదటివానిగా లెక్కించదగ్గవాడు. 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 
క బహు మహితాయుధ విద్యా । రహస్య సంవేది, ధార్తరాష్తులకును మా 

కు హితంబ కోరు సముంై, । సహాయ మగు వారలకు నచట దా నునికిన్‌. 18 
ప్రతిపదార్థం: బహు= ఎక్కువ; మహిత= గొప్పవైన; ఆయుధ= ఆయుధాల; విద్యా రహస్య= విద్యా రహస్యాలను; సంవేది= 
బాగా ఎరిగినవాడు; ధార్తరా[ష్టులకును= కౌరవులకు; మాకున్‌= మాకును (పాండవులకు); సము(డు+ఐ= ఇరువురి యెడల 


సమానమైన అనురాగం కలవాడై; హితంబు+అ= హితమే; కోరున్‌= కోరతాడు; తాన్‌= ఆ భీష్ముడు; అచటన్‌= అచటనే 
(కౌరవుల వద్దనే); ఉనికిన్‌= ఉండటంచేత; వారలకున్‌= కౌరవులకు; సహాయము+అగున్‌= సహాయపడుతున్నాడు. 


తాత్పర్యం: చాలా గొప్పవైన ఆయుధ విద్యా రహస్యాలు బాగా తెలిసినవాడు, కౌరవులకూ మాకూ సమంగా హితం 
కోరేవాడు. అక్కడ కౌరవుల వద్దనే ఉంటున్నందువలన వారికి సహాయపడతాడు. 


క వివిధము లగు లక్ష్యంబుల । నవలీలం దునియ నాట నవియంగ నేయున్‌; 
భువనైక ధన్వి నత్యు । గ్ర విచేష్టితు నోర్డెం బరశురాముం బోరన్‌. 19 


ప్రతిపదార్థం: వివిధములు+అగు= పలురకాలైన; లక్ష్యంబులన్‌= కొట్టవలసిన లక్ష్యాలను; అవలీలన్‌= తేలికగా; తునియంగన్‌= 
విరగ గొట్టేటట్టుగా; నాటన్‌= నాటేటట్టుగా; అవియంగన్‌= పగిలేటట్టుగా; ఏయున్‌= బాణాలు వేస్తాడు; పోరన్‌= యుద్దంలో; 
భువన+ఏక, ధన్విన్‌= లోకంలో (్రేష్టుడైన విలుకాడైనవాడిని; అతి+ఉ(గ్ర= మిక్కిలి భయంకరమైన; విచేష్టితున్‌= (క్రియగలవాడిని; 
పరశురామున్‌= పరశురాముడిని; ఓర్భెన్‌= ఓడించాడు. 


తాత్సర్యం: అనేక రకాలైన లక్ష్యాలను మధ్యకు విరిగేటట్టుగా, నాటేటట్టుగా, పగిలేటట్టుగా సులువుగా బాణాలు 
వేయగలడు. ప్రపంచంలో శ్రేష్టుడైన విలుకాడూ, యుద్దంలో అతిభయంకరుడూ అయిన పరశురాముడిని ఓడించిన 
మహావీరుడు. 


క. శంతనునందను నరదము । పొంతం బోవలవ; దలుక పుట్టి యతండు భూ 
కాంతునకు సైన్యమునకుం । జెంతల. జేరంగనీక సిలుగుల౦ బెట్టున్‌.' 20 


ప్రతిపదార్థం: శంతను నందను+అరదము= భీష్ముడి రథంయొక్క; పొంతన్‌= దరిదాపులకు; పోవలవదు= పోవద్దు; 
అతండు= ఆ భీష్ముడు; అలుక పుట్టి= కోపం వచ్చి; భూకాంతునకున్‌= దుర్యోధనుడికి; సైన్యమునకున్‌= సైన్యానికి; 
చెంతలన్‌+చేరంగనీక= దరిదాపులకు (మనలను) రానీయకుండా; సిలుగులన్‌+*పెట్టున్‌= ఇబ్బందులు పెట్టగలడు. 


తాత్సర్యం: భీష్ముడి రథం ఉన్న [ప్రాంతానికి మన రథం పోనీయకుము. అతడికి కోపం వచ్చిందా- మనలను 
దుర్యోధనుడికి గాని, అతడి సైన్యానికి గాని దరిదాపులకు చేరనియ్యడు.' 


విశేషం: భీష్ముడు పితామహుడు (తాత). ఆయనను గురించి నాలుగు కందపద్యాలు చెప్పాడు అర్జునుడు. భీష్ముడు 
ఆలోచనలో అగ్రగణ్యుడు. ఎంతటి శత్రువులనైనా భస్మం చేసికాని వదలనివాడు. అస్త్రవిద్యా రహస్యవేది. మనసు పాండవులమీద 
ఉన్నా కౌరవులలో ఉండి వారికి చేదోడుగా ఉండేవాడు. వివిధ లక్ష్యాలను తేలికగా భేదించగల గొప్పు విలుకాడు. పరశురామ 
శిష్యుడు. అతడివైపుపోతే అసలుకే మోసం వస్తుంది. అతడికి కోపం వచ్చిందా రాజువైపు అడుగు సాగనివ్వడు. అడ్డగించి 
ఇబ్బందులపాలు చేస్తాడు. కాబట్టి అతడికి దూరంగానే రథాన్ని సాగిస్తూ దుర్యోధనుడిని సమీపించాలని అర్జునుడి వ్యూహం. 
ఉత్తరోత్తరం బలీయం - అనే న్యాయాన్ని అనుసరించి కురువీరులందరిలో అజేయుడు భీష్ముడని ధ్వని. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 599 


వ. అని యిట్లు వేటు వేజం జూపి, క్రమంబున నేర్పడం జెప్పి సవ్యసాచి సమరోన్ముఖుం డగు సమయంబున 


సస్మితుం డగుచు నశ్వత్థామ రవితనయు నవలోకించి యిట్లనియె. 21 


ప్రతిపదార్థం: అని= పలికి; ఇట్టు= ఈరీతిగా; వేణువేజున్‌= వేర్వేరుగా (విడివిడిగా); చూపి= వీరులను కనబరచి; (క్రమంబునన్‌= 

వరుసగా; ఏర్పడన్‌+చెప్పి= స్పష్టంగా తెలిసేటట్లు చెప్పి; సవ్యసాచి= అర్హునుడు; సమర+ఉన్ముఖుండు= యుద్దానికి సిదమైెనవాడు; 
అ [3 జ ఠా ఠా 

అగు సమయంబునన్‌= అయ్యే సమయంలో; అశ్యత్తామ; సస్మితుండు+అగుచున్‌= చిరునవ్వు కలవాడవుతూ; రవితనయున్‌= 

కర్ణుడిని; అవలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు వీరులను విడివిడిగా చూపించి, ఇక యుద్దానికి దిగేసమయంలో, అశ్వత్థామ కర్ణుడిని చూచి 
చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. 


క “నిను నీవ పొగడికొని పలి కిన పలుకులు పెక్కు గలవు; క్రీడి యనికి వ 
చ్చినవా( డిదె పులివలె; మా । ర్కొన రాదే కర్ణ! సేనకుం బ్రియ మెసంగన్‌. 22 


ప్రతిపదార్థం: కర్ల్ణ!= ఓ కర్ణా; నినున్‌= నిన్ను; నీవు+అ= నీవే; పొగడికొని= స్తుతించుకొని; పలికిన= అన్న; పలుకులు= 
మాటలు; పెక్కు= ఎన్నో; కలవు= ఉన్నవి; క్రీడి= అర్జునుడు; అనికిన్‌= యుద్దానికి; పులివలెన్‌= పులివలె భయం కొలిపేవిధంగా; 
ఇదె= ఇదిగో; వచ్చినవాండు= వచ్చాడు; సేనకున్‌= సైన్యానికి; ప్రియము= ప్రీతి; ఎసంగన్‌= ఎక్కువయ్యేటట్టు; మార్కొనరాదే?= 
ఎదుర్కొన రాదా? 


తాత్సర్యం: 'ఓ కర్ణా! ఇంతకు ముందు ఎన్నోసార్లు నిన్ను నీవు పొగడుకొన్నావు. అర్జునుడు పులివలె అడుగో 
వచ్చాడు. అతడిని ఎదుర్కొనుము. సైన్యం సంతోషిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. కర్ణుడు తనను తానే ఎన్నోసార్లు పొగడుకొన్నాడు. మరొకరు పొగడటం ఉచితం. ఎవ్వరూ పొగడేవారు 
లేకపోవడం చేత తనను తానే పొగడుకొనవలసి వచ్చిందని అశ్వత్థామ చెప్పుతున్నాడు. కర్టుడు తనను తాను పొగడుకొనే 
సందర్భంలో అర్జునుడిని మట్టుపెడతాను అని కొన్ని క్షణాలముందే కురువీరుల ముందు (ప్రగల్భాలాడాడు (చూడండి. 4 
ఆశా. 200-205 ప.) అందుకే అశ్వత్తామ కర్షుడిని చూచి, అడుగో అర్జునుడు పులివలె యుద్ధంలోకి ధైర్యంగా వచ్చాడు. 
పిల్లివలె కాదు- అని ఎత్తిపొడుస్తున్నాడు. 


క. తలంకు గలదేని శకునిం, । బిలిచి విచారింప( బొమ్ము; పృథివీపతి నీ 
తలన తన కార్యఖడ్గం । బుల మోపెక్కించె; రిత్తవోవునె నీకున్‌? 23 


ప్రతిపదార్థం: తల(కు= భయం; కలదు+ఏని(న్‌= ఉంటే; శకునిన్‌= శకునిని; పిలిచి= పిలిచికొని; విచారింపన్‌= ఆలోచించటానికి; 
పొమ్ము= వెళ్ళుము; పృథివీపతి= దుర్యోధనుడు; తన కార్య ఖడ్గంబుల= తన రాజకార్యాలయొక్క, యుద్దాలయొక్క; 
మోపున్‌= భారాన్ని; నీ తలన్‌+అ= నీ మీదనే; ఎక్కించెన్‌= (విశ్వాసంతో) ఉంచాడు; నీకున్‌= నీకు; రిత్త+పోవునె?= (ఆ 
బాధ్యత) వృథా పోతుందా? 


తాత్సర్యం: ఒకవేళ అర్జునుడి వలన నీకు భయం వేస్తే, శకునితో వెళ్ళి ఆలోచించుము. వెళ్ళుము. మన రాజు తన 
రాజకార్యాల, యుద్దాల భారం నీ తలపై మోపాడు కదా! మరి నీకు తప్పుతుందా? 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అశ్వత్ధామ మాటలు అక్షరాలా అధిక్షేపోక్తులే. కర్ణుడు |ద్రోణాది వృద్దులను కొన్ని క్షణాల (క్రితం నిందించి పలికాడు. 
దుర్యోధనుడి యోగక్షేమం కోరే వీరుడు తానేనని చెప్పుకొన్నాడు. ఆ మాటలవలన కురువీరులలో రెండు పక్షాలు ఉన్నాయని 
స్పష్టమయ్యాయి. ఆ విభజనమనస్తత్యానికి మూలకారకుడు కర్షుడని అశృత్థామ అభిప్రాయం. శిష్టచతుష్టయం (భీష్మ, (ద్రోణ, 
కృపాశ్వత్థ్భామలు) ఒక పక్షం. వీరు పాండవ పక్షపాతులుగా కర్ణుడు వ్యాఖ్యానించాడు. ఇక మిగిలినది దుష్ట చతుష్టయం 
(దుర్యోధన కర్ల శకుని దుళ్ళాసనులు). దుష్ట్రచతుష్ట్రయం దృష్టిలో పై శిష్ట చతుష్ట్రయమే దుష్ట్రచతుష్ట్రయం. అందువలన 
బాహాటంగా వారిని నిందించటంలో కర్గుడు ప్రధానపాత్ర నిర్వహిస్తుంటాడు. ఈ భూమికతో చూస్తే - అశ్వత్థామ అధిక్షేపోక్తులు 
అర్థవంతంగా ఉంటాయి. అర్జునుడు యుద్దానికి వచ్చాడు. కాని, శిష్టచతుష్ట్రయాన్ని వినయ గౌరవాలతో సంభావించి, కర్గుడిని 
నిరాదరించి, దుర్యోధనుడిపై సూటిగా దాడి చేయబోతున్నాడు. అర్జునుడు తమపై బాణాలు గుప్పితే కాని శిష్టచతుష్టయం 
యుద్దం ప్రారంభించేటట్టు లేదు. అది వారి ఆంతర్యం. దానిని భీష్మాదులు చెప్పరు. కాని, అశ్వత్తామ ఆవేశపరు డయినా, 
దానిని కప్పిపుచ్చి, తాము యుద్దం ప్రారంభించక పూర్వమే నీవొక్కడివే అర్జునుడికి అడ్డు తగిలి - 'ఒక వీరున కొక్కండ 
చాలు గాక! యెందటు వలయున్‌? (4-201) అని పలికిన పౌరుష వాక్యాలను నిజం చేసికొనుమని హెచ్చరించాడు. 
అంతేకాదు- 'యుద్దం బాణాల ఆటకాని, జూదపు పావుల ఆట కాదు. బాణాలతో గెలువలేని మీరు శకుని జూదాల ఆటతోనే 
గెలవటం అలవాటు. నీకు భయంగా ఉంటే ఆ శకుని సలహా పాటించుము”-అని అధిక్షేపించాడు. నిజమైన వీరుడికి ఈ 
మాటలు నిప్పులు మీద [క్రుమ్మరించినట్టుంటాయి. కర్షుడు అందుకే మండిపడ్డాడు. (సంపా.) 


వ. అనిన విని యతండు క్రోధ ఘూర్ణమాన తారకుం డగుచు నిట్లనియె. 24 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పల్కగా; విని= విని; అతండు= ఆ కర్షుడు; (క్రోధ= కోపంతో; ఘూర్లమాన= తిరుగుడుపడుతున్న; 
తారకుండు+అగుచున్‌= కనుపాపలు కలవాడౌతూ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అశృత్థామ పైవిధంగా దెప్పిపొడవటంతో, కర్ణుడు కోపంతో కనుపాపలు కదులుతూ ఉండగా ఈ 
విధంగా అన్నాడు. 


విశేషం: 'అనిన విని యతం డిట్లనియె-అంటే చాలు. కాని, తిక్కన “క్రోధ ఘూర్లమాన తారకుం' డగుచు - అని 
అభినయాంశను విడవకుండా వర్లించాడు. అది నాటకీయతలో భాగం. భరతనాట్యశాస్త్రంలో అన్ని రసాల వలెనే రౌద్రరసం 
కూడా ఆంగికం, నైపథ్యం, వాచికం అని మూడు విధాలుగా చెప్పబడింది. (క్రోధం రౌద్రరసానికి స్థాయి భావం. దానికి ఆక్షేప 
వచనం విభావాలలో ఒకటి. కర్ణుడు (ద్రోణాదుల పట్ట అవజ్ఞగా మాట్లాడాడు. ఉత్తములయందు అవజ్ఞ మానసికంగా ఉంటుంది. 
మిగిలినవారియందు వాచికమైన అవజ్ఞ నిందారూపంగా ఉంటుంది. కర్షుడు వాచికమైన అవజ్ఞ చేశాడు. దానికి (ప్రతిగా 
అశృత్తామ వాచికమైన ఆక్షేపం చేశాడు. దానికి కర్టుడికి [క్రోధం వచ్చింది. (క్రోధాన్ని మూడు రకాలుగా శారదాతనయుడు 
భావప్రకాశంలో వివరించాడు - (క్రోధం, కోపం, రోషం అని. అందులో (క్రోధం- శత్రు, మిత్ర, పియా, భృత్య, పూజ్యాదులను 
బట్టి అయిదు విధాలు. వాటిలో భృత్యులమీద కలిగే (క్రోధంలో శిరకంపం, అక్షి విక్షేపం, (వ్రేలితో బెదిరించటం, మరలిమరలి 
చూడటం అనేవి ఆంగికాభినయాలు. (వివరాలకు చూడండి : సాత్మికాభినయం - డాక్టర్‌ పి.ఎస్‌.ఆర్‌.అప్పారావు, ప. 484- 
485). కర్షుడు (క్రోధంతో కనుగుడ్డు త్రిప్పాడని తిక్కన వర్ణన. ఇది (క్రోధాభినయం. అందులోనూ అశ్యత్తామ పట్ల కర్షుడికి 
గల అలక్ష్య (అగౌరవ) భావాన్ని వ్యంజింప చేయటానికి తిక్కన భృత్యులమీద కలిగే (క్రోధభావ చేష్ట్రను ఎన్నుకొనటం 
గమనించదగిన అంశం. అభినయం కూడా తిక్కన రచనలో రస వ్యంజకమే. (సంపా.) 


చ. “తలడెడు వానికిన్‌ మగండ తానటె నన్నడ(కించు వాq డిసీ 
పలుకకు; భీతున ట్లొదుంగం బాటునె శూరుండు? నిన్ను నచ్చి యే 
కలనికి వచ్చితిన్‌; నరు(డ కాం డట వాసవుండైన నేమి నా 
బలము. జలంబు నేరిమియు బంటుతనంబును నీవ చూడుమీ!' 25 


విరాటపర్వము - పంచనూశ్వాసము 601 


ప్రతిపదార్థం: తలశెడు వానికిన్‌, మగండు+అ= భయపడేవాడికి మగడైనవాడే! (మగడు - తెలుగు జాతీయం. భయపడే 
వాడికి కొమ్ముకాసేవాడు అని భావం); తాన్‌= తానే (భయపడేవాడే); నన్నున్‌= (కర్ణుడిని); అడంకించువాండు+అటె?= ఎగతాళి 
చేసేవాడా?; ఇసీ= ఛీ; పలుకకు= ఎక్కువగా మాట్లాడకుము (నోరు మూసుకొమ్మని భావం); శూరుండు= వీరుడు; భీతు+అట్టు= 
భయపడిన వాడివలె; ఒదుంగన్‌+పాజునె?= (ప్రక్కకు ఒదిగి వేగంగా పరుగెత్తుతాడా?; నిన్నున్‌= అశ్యత్తామను; నచ్చి= నమ్మి; 
ఏన్‌= కర్ణుడు; కలనికిన్‌= యుద్దానికి; వచ్చితిన్‌= వచ్చానా? (రాలేదని భావం); నరుండు+అ, కాండు= అర్జునుడే కాడు; 
వాసవు(డు+ఐనన్‌+ఏమి?= ఇండద్రుడైనా లెక్కేమిటి; నీవు+అ= నీవే స్వయంగా; నా బలమున్‌+చలంబున్‌= నా బలాన్నీ, 
పట్టుదలనూ; నేరిమియున్‌= నేర్పరితనాన్నీ; బంటుతనంబును= పరా(క్రమాన్నీ; చూడుమీ!= కళ్ళారా చూడు. 


తాత్పర్యం: 'భయపడేవాడికి కొమ్ముకాసేవాడు తన సంగతి తెలిసికొనలేక నన్ను ఎగతాళి చేసేవాడా? (నీ మాటలు 
నాపట్ల అట్లా ఉన్నాయి). ఛీ! నీవు నాతో ఎక్కువగా మాట్టాడకుము. పరాక్రమవంతుడు ఎక్కడైనా పిరికివాడివలె 
ప్రక్కకు తప్పుకొంటూ పరుగెత్తుతాడా? నిన్ను నమ్మి నేను యుద్దానికి వచ్చానా? (నా పరాక్రమం మీద నాకు గట్టి 
నమ్మకం ఉన్నది). అర్జునుడే కాదు (అతడి బాబు అయిన) ఇంద్రుడు వచ్చినా నాకేమి? నా బలాన్నీ, పౌరుషాన్నీ, 
నేర్పరితనాన్నీ, పరా(క్రమాన్నీ నీచే కళ్ళారా చూద్దువు గాని. 


విశేషం: కర్టుడు కోపంతో పల్కిన మాట లివి. అందుకే - ఈ పద్యంలోని వాక్యాలమధ్య వాచికాభినయగతమైన విరామాలు 
కనబడతాయి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సంచారి భావానికి వ్యంజకం. “తలకు గలదేని”.... అని అశ్వత్థామ ఆక్షేపించాడు. 
దానికి ప్రతిగా 'తలతెడు వానికిన్‌ మగండ..." అని కర్ణుడు అధిక్షేపించాడు. సూటిగా అశృత్తామను సంబోధించకుండా (ప్రథమ 
పురుషలో మొదటి వాక్యం పలికాడు. ఇది గర్వం అనే సంచారి భావ వ్యంజకం. ఛీ! నాతో మాట్లాడకు - అని చీదరించుకొనటం 
మధ్యమ పురుషలో సాగింది. ఇది అమర్ష చిహ్నం. శూరుడు భీరువు వలె ప్రక్కకొదిగిపోతాడా?- అన్న వాక్యం అశ్వృత్తామ 
పరంగానే కాక అర్జునుడిపరంగా కూడా చేసిన అధిక్షేపం. ఇది గర్వభావ వ్యంజకం. “నిన్ను నమ్మి నేను యుద్దానికి రాలేదు” 
మదభావ సూచకం. నరుడినే కాదని, ఇంద్రుడినైనా ఎదురిస్తా ననటం అతని జొద్దత్య, ఉగ్రత, ఉత్సాహ భావ వ్యంజకం. 
ఈ పద్యంలో ఇటు అశృత్తామను ప్రత్యక్షంగానూ, అటు అర్జునుడిని పరోక్షంగానూ కర్ణుడు పరిహసించాడు. తలశెడువాడు 
కర్షుడని అశృత్తామ అంటే.. తలశెడువాడైన అర్జునుడి కొమ్ము గాసేవాడు అశృత్త్లామ అని కర్షుడన్నాడు. అర్జునుడు సైన్యం 
మీదకు సూటిగా రాకుండా ప్రక్కకు ఒదిగి వ్యూహం (ప్రకారం దుర్యోధనుడిని పట్టుకొనటానికి పోతున్నాడు. కాని, అతడు 
“'భీతు నట్టాదుంగం బాజు శూరు' డని కర్టుడి అధిక్షేపం. నిజానికి భయపడుతున్నవాడు అర్జునుడని, వాడిని తలదన్నినవాడు 
అశృత్తామ అనీ కర్షుడి అవహేళన. అశ్వత్థామకు దీటైన (ప్రతిసమాధాన మిది. అంతేకాదు, ఎంతటి వీరులనైనా చులకనగా 
మాట్లాడే కర్ణుడి స్వభావం మరొకసారి బయటపడింది. (సంపా.) 


కు అని కడ(గు నినసుతునకు । న్మును ద్రోణు(డు ద్రోణనందను(డు( గృపుండును శాం 
తనవుండు6. గడయగుట దుర్యో | ధను6 డవలోకించి యత్యుదగ్రతం గడంగెన్‌. 26 


ప్రతిపదార్థం: అని= పలికి; కడంగు+ఇనసుతునకున్‌= (యుద్దానికి) పూనుకొనే కర్షునకు; మును= ముందుగా; ద్రోణుండున్‌= 
దోణుడును; (ద్రోణనందను(డున్‌= అశ్వత్భామయును; కృపుండును= కృపాచార్యుడూ; శాంతనవుండున్‌= భీష్ముడును; 
కడ(గుట= యుద్దానికి పూనుకొనటం; దుర్యోధనుండు; అవలోకించి= చూచి; అతి+ఉద(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; 
కడలాన్‌= సిద్దమయ్యాడు. 


తాత్పర్యం: అట్లా పలికి యుద్దానికి కర్టుడు పూనుకొనటానికి ముందే ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, భీష్ముడు 
సన్నద్దమయ్యారు. అది చూచి దుర్యోధనుడు కూడా అత్యంతావేశంతో యుద్దానికి సిద్దమయ్యాడు. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఈ పద్యంలో కదులుతున్న సైన్య వ్యూహాన్ని కన్నులకు కట్టేటట్టు చలనచిత్రంగా తిక్కన పరిచయం చేస్తున్నాడు. 
అర్జునుడు ఎవరిని కదిలించకుండా ముందుకు సాగాలనుకొన్నాడో ఆ నలుగురూ స్వీయ ప్రేరణతో దుర్యోధన రక్షణార్ధం 
అర్జునుడిని అడ్డగించాలని సంకల్పించారు. అంతలో అశ్యత్తామ కర్లుడిని అధిక్షేపించాడు. అతడిచేత (ప్రేరితుడై కర్టుడు తానే 
జ య్‌ థ (a2) a క్‌ు ar) 
ముందు యుద్దానికి సిద్దమౌతున్నట్టు ముందుకు సాగాడు. కాని, అంతకంటే ముందే శిష్టవతుష్టయం”' ముందుకు నడుస్తూ 
కనపడింది. కర్ణుడు వారి వెనుకవాడయ్యాడు. వారందరిని చూచి దుర్యోధనుడు రంగప్రవేశం చేశాడు. అర్జునుడు అనుకొన్నంత 
పనీ జరిగింది. గోవులు మరలిన (ప్రదేశం (ప్రస్తుత యుద్ద రంగస్థలమయింది. కౌరవసేన నడిమి భాగాన్ని అర్జునుడు 
ఢీకొన్నాడు. అందువలన కౌరవసేన అతడి చుట్టూమూగి యుద్దం చేసే అవకాశం కలిగింది. (సంపా.) 


వ. ఇవ్విధంబున నయ్యేవురు దొరలును ధరణీశుండును సరభసంబుగా బరవసంబు సేసిన దుశ్శాసన దుష్ర్రహ 
దుర్ముఖ ప్రముఖ నిఖిల కురుకుమార నికాయంబును శకుని సైంధవ ప్రభృతి బంధు నివహంబును బాహ్లిక 
సోమదత్తాది సామంత నికురుంబంబును మటియునుంగల వివిధ యోధ వీర నిచయంబును నొక్కటం 
గరటిఘటా ఘోటకధట్ట రథయూధ పదాతి వితతి సంరంభ శుంభత్సేనా సమూహ సహితంబుగాం ద్రోచి 
నడచిన. 27 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈరీతిగా; ఆ+ఏవురు= ఆ అయిదుగురు; దొరలునున్‌= వీరులును; ధరణీశుండును= 
రాజైన దుర్యోధనుడును; సరభసంబుగాన్‌= తొందర తొందరగా; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా, సాహసం చేయగా; 
దుశ్శాసన, దుష్రహ, దుర్ముఖ 'ప్రముఖ= దుశ్శాసనుడు, దుష్రుహుడు, దుర్ముఖుడు మొదలైన; నిఖీల= నమస్తమైన; 
కురుకుమార= ధృతర్మాష్టుని కుమారులయొక్క; నికాయంబునున్‌= సముదాయమున్నూ; శకుని, సైంధవ (ప్రభృతి= శకుని, 
సైంధవుడు మొదలైన; బంధు నివహంబునున్‌= బంధువుల సముదాయమున్నూ; బాహ్లిక సోమదత్త+ఆది= బాహ్హికుడు, 
సోమదత్తుడు మొదలైన; సామంత= సామంతుల; నికురుంబంబును= సముదాయమున్నూ; మరియునున్‌+కల= ఇంకా ఉన్న; 
వివిధయోధ= పలురకాల యోధుల; వీరనిచయంబును= వీరుల సముదాయమున్నూ; ఒక్కటన్‌= ఒక్కటిగా; కరటి ఘటా= 
ఏనుగు గుంపులు; ఘోట కధట్ట= గురాల గుంపును; రథ= రథముల; యూధ= సమూహం; పదాతివితతి= కాల్బలము 
సముదాయముల; సంరంభ= హడావిడితో; శుంభత్‌= శోభిల్లు; సేనాసమూహ= సేనల సముదాయంతో; సహితంబుగాన్‌= 
కూడుకొని; (త్రోచి= వేగంగా; నడచినన్‌= ముందుకు సాగగా. 


తాత్సర్యం: ఈ రీతిగా ఆ అయిదుగురు వీరులు, రారాజు తొందరగా ధైర్యం చేసి ముందుకు పోయిన వెంటనే, 
దుశ్ళాసనాది కౌరవకుమారులు, శకుని సైంధవాది బంధువులు, బాహ్లిక సోమదత్తాది సామంతులు, ఇంకా ఉన్న 
సేనాయోధులు, రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం - అందరూ తొందరగా ఒక్కసారిగా ముందుకు (త్రోసికొని 
వెళ్ళగా. 


నిశేషం: రారాజు యుద్దానికి సాగగానే అతడి వెంట అతడి తమ్ములు, బంధువులైన శకుని సైంధవాదులూ, బాహ్హిక 
సోమదత్తాది సామంతులూ, వారి వెంట ఇతర వీరులూ చతురంగ బలాలతో దొమ్మిగా, వేవేగంగా తరుముకొంటూ నడిచారు. 
భీష్మాదులనుండి దుర్యోధనుడి వరకూ సాగిన వరుస ఒక (క్రమశిక్షణతో సాగినట్టు పద్యాలలో చెప్పటం విశేషం. పద్యచరణ 
గణ(క్రమబద్దత వారి సేనల గతిని సూచించింది. దుర్యోధనుడి సోదర బంధు సామంత మిత్రుల సన్నాహాలను వచనంలో 
చెప్పి, వారు “త్రోసికొంటూ” నడిచిన వైఖరిని ధ్వనింప చేశాడు తిక్కన. ఈ (త్రోవుడు నడకను సైన్యాలలో విరివిగా వర్లించటం 
ఈ ఘట్టంలో గోచరిస్తుంది. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 603 


చ. ధరణి వడంకె, ధూళి దివి. దన్నిన భానుని గానరాద, బం 
ధుర వివిధప్రకార పటు తూర్యరవంబుల. బొంగి దిక్కులా 
స్పురిత మహాయుధోగ్ర రుచిపుంజ విజృంభణ ఘోర మయ్యె నం 
తరము సహస్రనేత్ర ముఖదైవత మండల దుర్నిరీక్షమై. 28 


ప్రతిపదార్థం: ధరణి= భూమి; వడంకెన్‌= కంపించింది; ధూళి= పరాగం; దివిన్‌= ఆకాశంలో; తన్నినన్‌= ఎగయగా; 
భానునిన్‌= సూర్యుడిని; కానరాదు+అ= చూడటానికి వీలులేక పోయింది; బంధుర= ఒప్పిదమైన; వివిధప్రకార= నానారీతుల; 
పటు= గొప్పదైన; తూర్యరవంబులన్‌= వాద్యాల ధ్వనులతో; దిక్కులు= దిశలు; పొంగెన్‌= నిండినవి; ఆస్సురిత= (ప్రకాశించే; 
మహాయుధ= గొప్ప ఆయుధాల; ఉ(గ్ర= భయంకరమైన; రుచిపుంజ= కాంతి సమూహాల; విజృంభణన్‌= చెలరేగటంతో; 
అంతరము= భూమ్యాకాశాల నడిమి చోటు; సహ(స్రనేత్రముఖ= దేవేంద్రుడు మొదలైన; దైవత= దేవతల; మండల= సముదాయానికి; 
దుర్నిరీక్షము+ఐ= చూడశక్యం కానిదై; ఘోరము+అయ్యెన్‌= (యుద్ధభూమి) భయంకరంగా తయారైనది. 


తాత్పర్యం: భూమి కంపించింది. పైకి లేచిన దుమ్మువలన సూర్యుడు కానరాలేదు. అనేక రకాల వాద్యాలు 
('మోగించగా వచ్చిన ధ్వని దిక్కులు నిండింది. ఆయుధాల కాంతులతో ఆకాశం ఇంద్రాది దేవతలకే చూడశక్యం 
కాకుండా భయంకరంగా మారింది. 


విశేషం: అలం: అతిశయోక్తి పరికరాంకురం. పెద్ద సేన సందడిగా బయలుదేరితే ఎట్లా ఉంటుందో వర్షించే ఈ వైఖరిలో 
అతిశయోక్తి అలంకారం ఉన్నది. భూమి వణకటం, రేగిన దుమ్మువలన సూర్యబింబం కానరాకుండా ఉండటం, తూర్యరవాలతో 
దిక్కులు దద్దరిల్లటం, వేయికళ్ళ వేలుపైన ఇంద్రుడు మొదలైన దేవతలకు అది చూడ శక్యం కానిది కావటం - అనే అంశాలు 
కౌరవసేన గొప్పతనాన్ని ధ్వనింప చేసే లక్షణాలుగా ఒకవైపు పైకి కనపడుతున్నా, అవన్నీ ఉత్సాతాలవంటివిగా తోస్తూ ఉండటం 
ఇక్కడ విశేషం. ఆ ఆర్భాటంలో విజయచిహ్నాలుగా ఉండేవి అశుభసూచకాలుగా కౌరవులకు తారసిల్లినట్టు చిత్రించబడ్డాయి. 
వేయికన్నులున్న ఇం(ద్రుడికి సైతం, దివ్యదృష్టిగల దేవతలకు సైతం చూడశక్యం కాలేదని వర్షించటంలో విశేష్యాలు సాభి ప్రాయాలు 
కావటం చేత పరికరాంకురాలంకారం వర్తిల్లింది. కౌరవసేనా విజ్బంభణంపై ఇంద్రాదుల అనుగ్రహం గాని, ప్రసన్న వీక్షణం 
గాని లేదనీ, వీరరసాధి దేవత అయిన ఇంద్రుడు చూడలేని ఆ సేన అపజయం పాలౌతుందనీ వ్యంగ్యం. సైన్య వీరోచిత 
వర్లనం వలె కనబడే దీనిలో భావి కౌరవసేనా పరాభవం అలంకారధ్వని. (సంపా.) 


అర్జునుడు కౌరవ సైన్యంబుల నుటునమాడుట. 
వ. అట్టియెడ నుద్దటహాసోల్లాస భాసురముఖుం డగుచు శతమఖ తనయుండు. 29 


ప్రతిపదార్థం: అట్టి-+ఎడన్‌= ఆ సమయంలో; ఉద్భట= పెద్దదైన; హాస= నవ్వుతో; ఉల్హాస= సంతోషంతో; భాసుర= (ప్రకాశించే; 
ముఖుండు+అగుచున్‌= ముఖం కలవాడై; శతమఖ తనయుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు పెద్దగా నవ్వుతూ ఉల్లాసంతో కూడిన ముఖంతో. 


విశేషం: 'ఉద్భట హాసోల్లాస భాసురమైని అర్జునుడి ముఖం వీరరసోల్లాసాన్ని వ్యక్తీకరించే అనుభావం కల విభావం. ఉద్భటహాసం 
అంటే అట్టహాసం వంటిది. అర్జునుడిలో వికాసదశ పొందుతున్న వీరరస స్థాయి సూచక మిది. కౌరవసైన్యం మీద స్వీయ 
వ్యూహం ప్రకారం అర్జునుడు దాడి చేస్తున్నాడు. కౌరవుల చ(క్రవ్యూహాన్ని అవలీలగా భగ్నం చేశాడు. ఆలమందలను 
విడిపించాడు. వారికి (క్రొత్త వ్యూహం కావలసి వచ్చింది. వ(జ్రవ్యూహం పన్నటానికి అనువుగా (చూడు. పద్యం 39) సైన్యాలను 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


మోహరిస్తున్నారు. పెక్కురు కలిసి ఒక్కడిని చుట్టుముట్టి ఓడించటం వ(జ్రవ్యూహ స్వభావం. కౌరవవీరు లందరుండి ఏ 
ప్రయత్నం చేయకుండానే గోధనాన్ని కోల్పోయి మొదటి అపజయాన్ని చవిచూచారు. ఇప్పు డందరూ ఏకమై రాజును 
రక్షించుకొనటానికి ఆర్భాటంగా ప్రయత్నించబోతున్నారు. దానిని గమనించిన అర్జునుడు శత్రువులను ప్రత్యక్షంగా ఎదుర్కొనే 
యుద్ద (క్రియావీరాన్ని ప్రయోగించబోతున్నాడు. ప్రతిఘటనపై (ప్రతిక్రియ అర్జునుడి వీరరస వికాసంలో రెండవ దశ. దేవతలకు 
కూడా దుర్నిరీక్షమైన సేనాటోపం అర్జునుడిలోని గర్వం అనే వీరరస అనుభవాన్ని ని(ద్రలేపింది. ఎదుటి వీరులను లెక్కచేయని 
భావం గర్వం. అందుకే అంతటి సైన్యాటోపాన్ని నిర్లక్ష్యంగా చూచాడు. వారందరికంటె తానే నేర్పరి అన్నట్టు ఒక పెద్ద నవ్వు 
నవ్వాడు. యుద్దవీరంలో హర్ష గర్వ, మోహాదులు సంచారి భావాలుగా రాణిస్తాయని రసార్లవ సుధాకరం చెప్పింది (Il. 237, 
238). ఇక్కడ ఉద్భటహాసం - గర్వభావ వ్యంజకం, ఉల్లాసం - హర్షభ్రావ సూచకం. ఈ రెండూ ముఖంమీద 'ప్రతిఫలిస్తే 
అది యుద్ద వీరరస ము[ద్ర అవుతుంది. ఇది నాట్యాంశ పరిజ్ఞానానికి సంబంధించింది. దానిని సందర్భ సహితంగా తిక్కన 
చెప్పాడు. అంగాలన్నింటిలో ముఖం ముఖ్యమైనది. దానిని ఈ వచనంలో పరిచయం చేసి, అతడి కార్యశీలాన్ని తరువాతి 
పద్యంలో వర్షించాడు తిక్కన. తిక్కన ఏ పాత్రలోనైనా నవ్వును-ఏ రకంగానైనా-వర్లించాడంటే అది ఒక రసభావ వ్యంజకమైన 
అనుభావంగా ఉండటం ఆ మహాకవి రచనలో కానవచ్చే నాటకీయ రచనా శిల్పం. (సంపా.) 


చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునం గేల దార భీ 
షణముగ నుప్పతిల్లి రభసంబున రే(గిన మాడ్మి( దీవ్ర మా 
ర్లణనికరంబు లొక్కట నరాతి బలంబుల. గప్ప, గాండివ 
క్వణనము రోదసీకుహర కర్పరముం బగిలింప, నుగ్రతన్‌. 30 


ప్రతిపదార్థం: గుణమునన్‌= నారియందును; లస్తకంబునను= ధనుర్మధ్యంలోను; కోటి యుగంబునన్‌= వింటి చివరల 
రెంటియందును; కేలన్‌= చేతులందు; తారు+అ= అవే (తామే అయి); భీషణముగన్‌= భయంకరంగా; ఉప్పతిల్లి= పుట్టి; 
రభసంబునన్‌= తొందరగా; రేగిన మాడ్కిన్‌= వ్యాపించినట్టుగా; తీవ్ర= వాడియెన; మార్గణ= బాణాలయొక్క; నికరంబులు= 
సముదాయాలు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; అరాతి బలంబులన్‌= శత్రుసేనలను; కప్పన్‌= కప్పివేయగా; గాండివ= గాండివమనే 
ధనువుయొక్క; క్వణనము= ధ్వని; రోదసీకుహర= భూమ్యాకాశ మధ్యభాగ మనెడి; కర్పరమున్‌= కుండను; పగిలింపన్‌= 
బద్దలయ్యేటట్టు చేయగా; ఉ(గ్రతన్‌= భయంకరంగా. 


తాత్సర్యం: బాణాలు నారిలోనుండి, ధనుస్సుకు మధ్యభాగంలోనుండి, వింటికోపులలోనుండి, చేతులలోనుండి 
పుట్టుతున్నట్టుగా వచ్చి శత్రు సైన్యాన్ని కప్పివేశాయి. గాండీవ ధ్వనులు భూమ్యాకాశాల మధ్యభాగమనే భాండాన్ని 
పగులగొట్టగా, భయంకరత్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: అతిశయోక్తి ఉటత్రేక్ష. అర్జునుడు గాండీవధారి కావటం చేత గాండీవి అని పేరు వచ్చింది. దేవదత్తమైన 
ఆ గాండీవ (ప్రయోగం ఒక అద్భుత వీర క్రీడ. దానిని తిక్కన ఈ పద్యంలో అలంకార సుందరంగా వర్ణించాడు. ఆకర్ణాంతం 
నారిని లాగితే గాండీవం గుండ్రని ఆకారంలో ప్రత్యక్షమౌతుంది. ఆ లాగటం నిరంతరాయంగా సాగటం చేత గాండీవ 
పరిధిరూప దర్శనం అవిచ్చిన్నంగా కలుగుతున్నది. అంటే వింటి వంగిన జాడలు గుర్తించలేనంత వేగంగా ఉన్నాయన్నమాట. 
కోదండమే ఆ స్థితిలో ఉంటే బాణాల ప్రయోగ క్రమం ఎట్టా ఉండాలి? తిక్కన దానిని అతిశయోక్తిగా వర్షించాడు. వింటిని 
ఎడంచేత్తో మధ్యభాగంలో పట్టుకొన్నాడు అర్జునుడు. కుడిచేతితో వింటిని ఆకర్ణాంతం లాగాడు. చేతితో బాణాలు వదలుతున్నాడు. 
అతడు వీలును బట్టి రెండు చేతులా ప్రయోగించగలడు. అవిరామంగా సాగే ఆ క్రియలో బాణాలైతే వెలువడుతున్నాయి. 
కాని, అవి ఎక్కడినుండి వెలువడుతున్నాయో తెలిసికొన లేనంత అద్భుతంగా బయటపడుతున్నాయి. నారిలోనుండా? వింటి 


విరాటపర్వము - పంచమాశ్వాసము 605 


నడుమ భాగంలోనుండా? వింటి కోపులనుండా? చేతులనుండా? - తెలిసికొనలేనంత వేగం. అన్నిచోట్ల నుండి బాణాలు 
పుట్టుతున్నట్లు ఊహ కలిగిస్తున్నాయి. (అతిశయోక్తి). ఆ గాండీవంనారి నిరంతరం చేసే ధ్వని (బ్రహ్మాండ భాండాన్ని (బ్రద్దలు 
చేస్తున్నదా అన్నట్టు ఉన్నది. (ఉత్రేక్ష. గమనించదగిన మరొక విశేషమేమంటే - అంతటి కౌరవసైన్యం చేసే తూర్యనాదం 
దిక్కులను పొంగించింది. అర్జునుడు ఒక్కడు చేసే గాండీవ నారీనాదం (బ్రహ్మాండ భాండాన్ని (బ్రద్దలు చేసింది - అన్నట్లు 
చెప్పి ఉభయపక్ష బల తారతమ్యాన్ని అలంకారధ్వనితో ఆలోచనామృతం చేశాడు తిక్కన. (సంపా.) 


క. తలపడి తలమీటిన కా । ల్లలముల. బొడిసేయు; మజియు. బైపై. బీనుం 
గుల ద్రొక్కికొనుచు వెస ముం । గలిమొన6 గవియుటకు వేడ్కగడలుకొనంగన్‌. 31 


ప్రతిపదార్థం: తలపడి= కలియబడి; తలమీజిన= ఎదురుమీరి వచ్చిన; కాల్బలములన్‌= బంట్లసేనను; పొడి+చేయున్‌= నుగ్గు 
చేస్తాడు; మజీయున్‌= ఇంకా; పీనుంగులన్‌= శవాలను; (త్రొక్కికొనుచున్‌= (త్రొక్కుకొంటూ; పైపైన్‌= మీది మీదికి; వెసన్‌= 
వేగంగా; ముంగలిమొనన్‌= ముందున్న సేనను; కవియుటకున్‌= ఎదిరించటానికి; వేడ్క= ఉత్సాహం; కడలుకొనంగన్‌= ఎక్కువకాగా. 


తాత్సర్యం: అర్జునుడు తన నెదిరించి వచ్చిన ఎదుటిసేనతో కలియబడి మీదికి వచ్చిన కాల్బలాన్ని నుగ్గు చేశాడు. చేసి, 
పీనుగులమీది నుండి ముందుకు పోయి ఇంకా సేన నెదిరించే ప్రయత్న మెక్కువ చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : యుద్దవీరంలో వీరుని లక్షణాలను వివరిస్తూ శారదాతనయుడు తన భావప్రకాశంలో ఇట్లా పేర్కొన్నాడు- “యుద్దంలో 
తాను ఒక్కడే అయినా, నిరాయుధు డయినా, యుడ్లోచిత పరికరాలు సరిగా లేకపోయినా, అనేకులతో యుద్ద మొనరించవలసినా 
- భయం లేకపోవటం, యుద్ద నిశ్చయంలో అహంభావంతో ఉండటం, శస్త్ర - అస్త్ర ఘాతాలు తగిలినా హర్షం వీడకుండా 
ఉండటం, యుద్దం నుండి పలాయనం చేయకపోవటం, భీతులకు అభయమివ్వటం, శరణు పొందినవారి ఆర్తిని పోగొట్టటం - 
ఇట్టిది ఉదాత్తుల యుద్దాత్మకమైన వీరం (సాత్తికాభినయం. పు. 493). యుద్దవీర రసాభ్యుదయోల్లాస వర్లనంలో నిష్టాతుడైన 
తిక్కన దాని (క్రమ వికాసదశలను ఈ ఘట్టంలో తీర్చిదిద్దిన శిల్పం గమనార్హం. కాల్చలాలను నుగ్గు చేసి, వారి శవాలమీదుగా 
రథాన్ని నడిపించి విరోధి వర్గాలను మట్టుపెట్టాలన్న ఉత్కటోత్సాహం ఇందులో ధ్వని. సహాయం లేకపోయినా యుద్దం చేయాలన్న 
కోరిక అర్జునుడి వీరరసోల్లాస చిహ్నంగా తిక్కన తీర్చిదిద్దాడు. (సంపా.) 


క తనదృష్టియు ముష్టియుం దగు, । ననువున మున్నెత్తి యేయు; నత డప్పుడు డిం 
చినంగాయముల సపాటం । బున బదియు. బదేను నుచ్చి పోయెం గోలల్‌, 32 


ప్రతిపదార్థం: తన దృష్టియున్‌= తన చూపూ; ముష్టియున్‌= తన పిడికిలీ; తగు+అనువునన్‌= తగిన వీలుగా; మున్ను+ఎత్తి+ 
ఏయున్‌= ముందుగానే పూని బాణాలను ప్రయోగించాడు; అప్పుడు= ఆ సమయంలో; అత(డు= అర్జునుడు; కోలల్‌= బాణాలు; 
డించినన్‌= దిగపడేటట్టు వేయగా; సపాటంబునన్‌= ఒక్కుమ్మడిగా; పదియున్‌+పది+ఏనున్‌= పది కాని, పదైదు కాని; కాయములన్‌= 
సైనికుల శరీరాలను; ఉచ్చిపోయెన్‌= (ఒకేసారి) దూసికొని పోయాయి. 


తాత్పర్యం: అప్పుడర్జునుడు కంటితో లక్ష్యాన్ని చూస్తూ, బాణాలను పిడికిలితో సంధించి వేస్తూంటే (అవి) ఎదురుగా 
ఉన్న సైనికుల శరీరాలను పది పదేనింటిని ఒకే మట్టంలో దూసుకొని పోతూ ఉండేవి. 


విశేషం : 1. ఒక వీరుడు పలువురు సైనికులతో యుద్దం చేసేటప్పుడు మూకుమ్మడిగా వారిని చంపితే తప్ప విజయం సాధించటం 
సాధ్యం కాదు. ఇది యుద్దక్రీడా రహస్యాలలో ఒకటి. అట్టి మూకుమ్మడి లక్ష్యభేదనం కొందరు వీరులకే సాధ్యం. ఒకే బాణంతో 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనేక మందిని ఒకేసారి చంపటం ఆ పద్దతులలో ఒకటి. రామాయణంలో సప్తతాళాలను ఒకే అమ్ముతో కొట్టి రాముడు వాలి 
సంహార సామర్థ్యాన్ని సుగ్రీవుడి ముందు నిరూపించుకొన్నాడు. ఇక్కడ అర్జునుడు అటువంటి ప్రజ్ఞనే ప్రదర్శించాడు. ఒక లక్ష్యం 
(సైనికుని) మీద వేసిన బాణం సమాంతరంగా ఉన్న అనేక లక్ష్యాలను (సైనికులను) భేదించింది. ఒకేసారి అనేక సైనికులు 
కూలటానికి ఇది కీలకం. విరామం లేకుండా బాణాలు ప్రయోగించే అర్జునుడి పరాక్రమానికి సైనికులు మందలు మందలుగా 
హతులైపోయారు. యుద్దరహస్యాలు తెలిసిన తిక్కన ఇటువంటి సూక్ష్మాంశాలను సైతం వివరించి చెప్పగల దిట్ట. 


2. అన్ని 'ప్రతులలోను - ఏయునత( డప్పు డుడించిన కాయములి” అనియే కలదు. అత. డప్పుడు - డించినం గాయముల - 
అనునది లేదు. కాని ఉడించు' అనునది యే నిఘంటువులోను కానరాదు. ఉడిపుచ్చు ఉడివోవు మున్నగు వాని వలె గుగాగమమునకు 
లోపము విభాషగాన, - ఉడిగించు - ఉడించు అయిన దనుకొన వలయును. అప్పాదులకు, గగాగమలోపము విభాష కావున 
అప్పగించు - అప్పించు అయినట్లు - ఉడిగించు - ఉడించు అయియుండవచ్చును. ఉడించు= ఉడిగించు= ఉడుగణజేయు. 
(సంపా.) 


చ. ఉడుగక వెండియున్‌ సుభటు లొక్కమొగిన్‌ వెస నంట దా(కి క 
వ్వడి పటుబాణ భాస్వదనివార్య సముద్దతి( జేసి మంటలో 
మిడుతలు సొచ్చిన ట్లయిన మేటిమగల్‌ గని యీడంబోక బ 
ల్విడి మటియున్‌ వడిం బొదువ వ్రేల్మిడి. ద్రుంచె నతండు దోడుతోన్‌. 33 


ప్రతిపదార్థం: ఉడుగక= మానక; వెండియున్‌= మరల; సుభటులు= యోధులు; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; వెసన్‌= త్వరగా; 
అంటన్‌+తా(కి= దగ్గరగా వచ్చి ఎదుర్కొని; కవ+వడి= అర్జునుడియొక్క; పటు= గట్టిదైన; బాణ= బాణాలయొక్క; భాస్వత్‌= 
(ప్రకాశించే; అనివార్య= మరల్పలేని; సముద్దతిన్‌+చేసి= వినురుచేత; మంటలోన్‌= మంటలో; మిడుతలు= మిడుతలు; 
చొచ్చినట్టు+అయినన్‌= ప్రవేశించినట్టుకాగా; కని= చూచి; మేటి మగల్‌= మహావీరులు; ఈడన్‌+పోక= వెనుదియ్యక; బల్విడిన్‌= 
పరాక్రమంతో; మజియున్‌ వడిన్‌= మరింత వేగముతో; పొదువన్‌= (క్రమ్మగా; అతండు= అర్జునుడు; తోడుతోన్‌= వెనువెంటనే; 
(వ్రేల్మిడిన్‌= చిటికెలో; త్రుంచెన్‌= తెగగొట్టాడు (చంపాడు). 


తాత్సర్యం: అయినా మానక, కొందరు వీరులు ఒక్క పెట్టున అర్జునుడి మీదికి తాకి, అతని బాణాగ్నికి మంటలో పడిన 
మిడుతలవలె చచ్చిపోయారు. అది చూచి, మహావీరులు వెనుదీయక మరింత మీదికి వచ్చి చుట్టుముట్టారు. వారిని 
కూడా అర్జునుడు వెన్సెంటనే (త్రుంచివేశాడు. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడు సాగిస్తున్న యుద్దాన్ని తిక్కన ఒక క్రమంలో తీర్చిదిద్దాడని చెప్పటానికి ఈ పద్యం మరొక 
సాక్ష్యం. కురుసేనలో మొదట అర్జునుడిపై దాడి చేసినవారు 'కాల్చ్బలములు” (పద్యం. 31), సామాన్య వీరులైన వీళ్లను ఒక్కొక 
బాణానికి పది పదునేనుమంది చొప్పున మట్టుపెట్టాడు. వారి తరువాత 'సుభటులు (బాగా బలం కలిగి తరిఫీదయినవారు) 
ఎదుర్కొన్నారు. వారు కాల్బలాల వలె దూరంగా ఉండి యుద్దం చేయలేదు. మెరుపుదాడిలో అర్జునుడిని సమీపించి అతడిమీద 
మూకుమ్మడిగా తలపడ్డారు. వారి మధ్య బాణాల కాంతితో వెలిగిపోతూ అనివార్యమైన విజృంభణంతో ఆ సుభటుల నందరివి 
అంతమొందించాడు. ఆ దృశ్యం అగ్నిలో మిడుతలు పడి కాలిపోతున్నట్టున్నదట! ఎంతటి చక్కని ఉపమానం! సుభటులు 
సోదిలోకి కూడా రాకుండా పోయారు. వారి తరువాత రంగంలోకి వచ్చినవారు మేటిమగలు! సైనికులలో మేటి వీరులు. నేటి 
కాలంలోని “రిజర్వుడ్‌ ఫోర్సు' వంటివారు. వారు వెనకాడకుండా అర్జునుడిని చుట్టుముట్టారు. కాని, వారినీ క్షణంలో అతడు 
చంపాడు. కాల్చ్బలంలోకూడా ఎన్ని తెగలుంటాయో, అవి శత్రువుమీద ఎట్టా తలపడతాయో కంటికి కట్టినట్టు స్వీయానుభవంతో 
తిక్కన చెప్పగలగటం ఆం(ధ్రమహాభారత రచన చేసికొన్న అదృష్టం. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 607 
తే. అంతకంతకు గదిసి సైన్యములు సుట్టు । ముట్టి శ స్తాస్త్ర సంచయమున నభంబు 
(జీ ఆఆ 
దీటు కొనునట్లు సేయం. గిరీటి గాండి । వంబు పరిచాలనంబు దీవ్రంబు గాంగ. 34 


ప్రతిపదార్థం: సైన్యములు= సేనలు; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; కదిసి= సమీపించి; చుట్టుముట్టి= చుట్టూరా వ్యాపించి; 
శస్త+అ(స్త సంచయమునన్‌= శస్తాల, అస్త్రాల సమూహంతో; నభంబు= ఆకాశం; దీటుకొనునట్టు= వ్యాపించేటట్టు; చేయన్‌= 
చేయగా; కిరీటి= అర్జునుడు; గాండివంబు= గాండీవంయొక్క; పరిచాలనంబు= అంతటా కదిలించటం; తీవ్రంబుకా6గన్‌= 
ఎక్కువ కాగా. 


తాత్సర్యం: సేన లింకా ఇంకా దగ్గరకువచ్చి చుట్టుముట్టి శస్తాలతో, అస్త్రాలతో ఆకాశం నిండేటట్టు చేశాయి. అప్పుడు 
అర్జునుడు గాండీవచాలనాన్ని తీవ్రం చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: అతిశయోక్తి ఈ పద్యంలో వర్షించబడినవి సైన్యాల సమూహాలు. అవి శ(స్తాస్ర్తాలను ప్రయోగించగలవి. సామూహికంగా 
సమన్వయంతో సమరం చేయగలిగినవి. వారందరూ కలిసి తమ బాణాలతో ఆకాశాన్ని నింపారు. అర్జునుడిని బాణపంజరంలో 
బంధించాలని యత్నించారు. ఇది సంఘటితమైన, తీవ్రతరమైన, ప్రమాదకరమైన ఎత్తుగడ. దీనిని విధ్వంసం చేయాలంటే 
గాండీవ పరిచాలనం మరింత తీవ్రతరం కావలసిందే. అది సహజ (ప్రతిక్రియ. ఈ ప్రతిక్రియ (ప్రవర్తిల్లిన తీరును రాబోయే 
సీసపద్యం చలత్‌చిత్రంగా ప్రత్యక్షీకరిస్తున్నది. (సంపా.) 


సీ,  గోరంబోంజిన మాడ్మి( గొన్నింటి( జక్కసా(। బాలుగా వ్రయ్యలు వాపి పాపి, 
బాడిస నఅకిన భంగి. గొన్నింటిం దు । త్తునియలుగా బిట్టు త్రుంచి త్రుంచి, 
వెస అంపమున నిడ్డ్దవసిగ6 గొన్నిటి నిసు।; మంతలుగా నుటుమాడి యాది, 
పనివడి జోల. గొట్టినలీలం గొన్నింటిం। జిబునుగ్గుగాం బొడి సేసి చేసి, 


తే.  యడరి పొదివిన బలము నానాయుధముల.। బ్రతిహతంబుల. గావించె నతిరయమున 
నక్షత ధ్వజ సూత హయత్వ లస ద ।ఫల్లురథవల్లనుం డగు ఫల్గునుండు. 35 


ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; పొదివిన= చుట్టుముట్టిన; బలము= సేన యొక్క; నానాయుధములన్‌= అనేకమైన 
ఆయుధాలను; అక్షత= దెబ్బతగులని; ధ్వజ= జెండా; సూత= సారధి; హయత్వ= గుర్రాలు కలుగుటచేత; లసత్‌= (ప్రకాశించే; 
అఫల్లు= వ్యర్ణంకాని; రథ= రథము యొక్క; వల్లనుండు+అగు= గమనం కలవాడైన; ఫల్నునుండు= అర్జునుడు; గోరన్‌= 
గోటితో; పోంజిన మాడ్కిన్‌= చిక్కును తీసి నున్నగా సవర చేసినట్టుగా; కొన్నింటిన్‌= కొన్నిటిని; చక్క= చక్కగా; సాయాలుగాన్‌= 
నిలువున సగభాగంగా; నడిమికి; వ్రయ్యలు= ముక్కలుగా; పాపిపాపి= విడదీసి; బాడిసన్‌= బాడిసతో; నజకినభంగిన్‌= చెక్కినట్టుగా; 
కొన్నింటిన్‌= కొన్నింటిని; తుత్తునియలుగాన్‌= ముక్కలుముక్కలుగా; బిట్టు= శీఘ్రంగా; త్రుంచి త్రుంచి= తెగగొట్టి; అంపమునన్‌= 
రంపం(క్రింద; ఇడ్డ= ఉంచిన; వసిగన్‌= కొన చెక్కిన కొయ్యవలె; కొన్నిటిన్‌= కొన్నింటిని; ఇసుమంత(తు)లు గాన్‌= చిన్నచిన్న 
ఇసుక రేణువులుగా; వెసన్‌= వేగంగా; నుణుమాడి+ఆడి= చీల్చి చీల్చి; పనివడి= అవసరము కలిగి; బోలన్‌= రోటిలో; కొట్టినలీలన్‌= 
దంచినట్టుగా; కొన్నింటిన్‌= కొన్నింటిని; చియునుగ్గుగాన్‌= చిన్న రవ్వవలె; పొడి చేసి చేసి= పిండివలె చేసి; అతిరయమునన్‌= చాలా 
వేగంగా; ప్రతిహతంబులన్‌= కొట్టబడిన వాటినిగా, ధ్వంసం చేయబడిన వాటినిగా; కావించెన్‌= చేసెను. 


తాత్పర్యం: కౌరవసైన్యాలు అర్జునుడిని చుట్టుముట్టి నానాయుధాలతో అతడి ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను, అక్షయ 
రథాన్నీ ధ్వంసం చేయటానికి పూనుకొన్నాయి. అప్పుడు అర్జునుడు ప్రతీకారంగా వారు ప్రయోగించిన ఆయుధాలలో 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొన్నింటిని గోటితో చిక్కును చీల్చినట్టుగా నిట్టనిలువుగా నడిమికి ముక్కలుగా చేసివేశాడు. కొన్నింటిని బాడిసతో 
నరికినట్టుగా తునకలు తునకలుగా మిక్కిలి చిన్న ముక్కలుగా నరికివేశాడు. కొన్నిటిని రంపపు పదును (క్రిందపెట్టిన 
కొయ్యముక్కలవలె ఇసుక రేణువులంతగా మారేటట్టు మిక్కుటంగా నురుమాడాడు; కొన్నిటిని కావాలని రోట్టోపెట్టి 
దంచినట్లుగా నుగ్గునుగ్గయ్యే విధంగా పొడిచేసి వేశాడు. ఆ విధంగా వారి ఆయుధాల నన్నింటిని ధ్వంసం చేసి అర్జునుడు 
తన ధ్వజ, సూత, హయ, రథాలను మొక్కవోకుండ కాపాడుకొన్నాడు. 


విశేషం : అలం: ఉపమ. మూకుమ్మడిగా దాడిచేసిన కౌరవసైనికులు అర్జునుడిని విరథుడిని చేయాలని యత్నించారు. ఆ 
ప్రయత్నంలో అనేకాయుధాలను వాడారు. వారికి లక్ష్యాలు నాలుగు- కేతనం, సారథి, గుర్రాలు, రథం. వాటిని ధ్వంసం చేయటానికి 
అనువైన నాలుగు రకాల ఆయుధాలనైనా వారు వాడి ఉంటారు. అర్జునుడు ఆయా తెగల ఆయుధాలను తన బాణ ప్రయోగంలోని 
ఆయా పద్దతులను ప్రయోగించి నామరూపాలు లేకుండా చేశాడు. అందువలననే కాబోలు తిక్కన ఆయుధాల పేర్లను పద్యంలో 
చెప్పలేదు. 

తిక్కన తన సీసాలలో పాదాలకూ ఎత్తుగీతికీ ఏదోరకమైన (క్రమాన్వయాన్ని కల్పిస్తూ ఉండటం పరిపాటి. ఈ పద్యంలో 
కూడా దానిని అనుసంధించుకొనాలి. టెక్కాన్ని విరుగగొట్టాలని, జెండాను చింపాలని సైనికులు కొన్ని ఆయుధాలను ప్రత్యేకంగా 
ఉపయోగించి ఉంటారు. వారి ప్రయత్నానికి ప్రతీకారంగా వారి ఆయుధాలను గోళ్ళతో గోగునారను చీల్చినట్టుగానూ, నడిమికి 
విరిగేటట్టుగానూ ముక్కలు చేశాడు. సూతుడుతో సహా జెండా, గుర్రాలు, రథం క్షేమంగా నిలిచాయి. వారి ఆయుధాలు 
ప్రతిహతాలయ్యాయి. 


సారథిని చంపటానికి నిలువునా నరకటానికి సైనికులు కొన్ని ఆయుధా లుపయోగించి ఉంటారు. వా రే పద్దతిలో 
సారథిని చంపదలచారో ఆ పద్దతిలోనే అర్జునుడు వారి ఆయుధాలను విరిచాడు. బాడిసతో నరికినట్టు వాటిని ముక్కలుముక్కలుగా 
త్రుంచి పారవేశాడు. 


గుర్రాలను కత్తుల వంటి ఆయుధాలతో ముక్కలుగా చేయాలని సైనికులు పూనుకొన్నట్టున్నారు. వారికి తగిన (ప్రతిక్రియ 
చేశాడు. రంపాలతో కొయ్యలను కోసి, ఇసుక రేణువుల వలె మారేటట్లు నురుమాడినట్లుగా ధ్వంసం చేశాడు. 


రథాన్ని మోది నుగ్గు చేయాలని చూచిన సైనికుల ఆయుధాలను వారి యత్నానికి తగినట్లు రోట్లో పెట్టి దంచినట్టుగా 
ఇసుక రవ్వవలె మారేటట్టు పొడి పొడి చేసివేశాడు. 


అర్జునుడు తనమీద దాడిచేసిన సైనికుల నేమీ చేయక, వారి ఆయుధాలను మాత్రమే ధ్వంసం చేసి, వారిని నిరాయుధులను 
చేశాడు. పాపి, పాపి; త్రుంచి, త్రుంచి; నురుమాడి ఆడి; పొడిచేసి చేసి- అని తెలుగు క్రియల నామ్రేడితంతో కలిపి వాడటంలో 
వేగంగా ఎన్నోసార్హు ఆ విధంగా చేశాడనే అర్థాన్ని కవి ధ్వనింప చేశాడు. విరిగిన ఆయుధాలను గురించి చెప్పిన సీసపద్య పాదాలలో 
అలతి అలతి తెలుగు పదాల జిలుగు రచన సార్థకంగా ఉన్నది. అక్షతమైన రథాన్ని 'అక్షత ధ్వజ సూత హయత్వ లసదఫల్లు రథ 
వల్గ్లనుండు”- అనే అఖండ సమాసంలో వర్లించటం ఉచితంగా ఉన్నది. సీసపద్యంలో అర్జునుడి వీరరసాభ్యుదయోల్లాసం గోచరిస్తుంది. 
మొదట ఆయుధాలను నడిమికి నరికాడు. ఆపైన తునియలు చేశాడు. అటుపైన ఇసుమంతలుగా నురుమాడాడు, ఆమీద చిరు 
నుగ్గునుగ్గుగా పొడిచేశాడు. ఉత్తరోత్తరాలు బలీయాలన్న న్యాయంతో మొదలుపెట్టినప్పటికంటె (క్రమంగా కోపం పెరిగి, ఆయుధాలను 
విరవటంనుండి పొడిచేయటంగా విస్తరించింది. ఈ (క్రమంలో వీరరస అభ్యుదయాన్ని భావంలోనూ, ఉల్లాసాన్ని చర్యలలోనూ 
తిక్కన ధ్వనింప చేశాడు. (సంపా.) 


క, _ ఆమెయిన వివిధ వర్మ। స్తోమం బజువుళ్ళు సేసి సునిశిత బాణో 
ద్దామ ప్రసార విభవ । శ్రీ మార్తుర కద్దుతంబు సేసెం గడిమిన్‌. 36 


విరాటపర్వము - పంచనూశ్వాసము 609 


ప్రతిపదార్థం: ఆమెయిన్‌+అ= ఆ రీతిగానే; వివిధ= అనేకమైన; వర్మస్తోమంబు= కవచాల సముదాయాన్ని; అణువుళ్ళు+చేసి= 
చిన్నచిన్న ముక్కలుగా చేసి; సునిశిత= వాడియెన; బాణ= బాణాల; ఉద్దామ= అతిశయించిన; ప్రసార= వ్యాపించుట యొక్క; 
విభవశ్రీ(న్‌)= వైభవ సంపదను; కడిమిన్‌= పరాక్రమ (ప్రదర్శనతో; మార్తురకున్‌= శత్రువులకు; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యం 
కల్షించేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఆ రీతిగా అర్జునుడు సైనికులు ధరించిన పలురకాలైన కవచాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి శత్రువులకు 
తన అతిశయించిన బాణప్రయోగసంపదను ప్రదర్శించి ఆశ్చర్యం కలిగేటట్టు చేశాడు. 


నిశేషం : కౌరవసైనికుల ఆయుధాలను నుగ్గుచేసి, వారి శరీరాలమీద ఉండే కవచాలను, వారి కెటువంటి గాయాలు కాకుండా 
చీల్చి, అర్జునుడు బాణప్రయోగ విద్యను (ప్రదర్శించాడు. అంతకు పూర్వం పదిపదేను మంది సైనికులను ఒకే బాణంతో 
చంపగలిగిన (ప్రజ్ఞను చూపిన అర్జునుడు ఇప్పుడు దానికి విరుద్దమైన నేర్పును (ప్రదర్శించాడు. శరీరానికి తగలకుండా కవచాలను 
మాత్రమే ఛేదించే ఆ కౌశలం సైనికులకు అద్భుతాన్ని కలిగించింది. అపూర్వ కార్యసాధనం చేసినప్పుడు నాయకుడిలో వీరరస 
స్ఫూర్తి కలుగుతుంది. దానిని చూచిన చూపరులకు అద్భుతం కలుగుతుంది. వీరం జనకరసం, అద్భుతం జన్యరసం. ఆ 
రసమర్యాద తెలిసిన తిక్కన జన్యజనకరసోల్దాసాన్ని ఇక్కడ సందర్భోచితంగా సంధించాడు. (సంపా.) 


క  గర్భద్గుణు(డై పగతుర | జర్జరితాంగులుగం జేసి సాయకజాల 
స్పూర్దన చూపటు వొగడ(గ । నిర్ణరవరనందనుండు నిమిషార్టమునన్‌. 37 


ప్రతిపదార్థం: నిర్జర వర నందనుండు= దేవేంద్రుడి కొడుకు - అర్జునుడు; గర్జత్‌+గుణుడు+ఐ= ఉరుముతున్న నారి కలవాడై; 
సాయక+జాల+స్ఫూర్ణన= బాణాల సమూహం యొక్క (పేలుడు; చూపణు= చూచేవారు; పొగడంగన్‌= పొగడగా; పగతురన్‌= 
శత్రువులను; నిమిష+అర్హమునన్‌= అరనిమిషంలో; జర్జరిత+అంగులు+కాన్‌= తూట్టుపడిన శరీరాలు కలవారినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు నారిని గర్జింపచేస్తూ బాణ సమూహాల (ప్రేలుటను (ప్రేక్షకులు పొగడుతుండగా, శత్రువులను 
అరనిమిషంలో తూట్లు పడిన దేహాలు కలవారినిగా చేశాడు. 


విశేషం : గాండీవి నిరంతర బాణాలతో ఒక అర నిమిషంలోనే ఆ సైనికుల శరీరాలను శిథిలం చేశాడు. అంటే - చంపకుండా 
గాయాలు చేసి ఒడలు గుల్ల చేశాడు. దీనిని ఒక వర్షాకాలంగా తిక్కన చిత్రించాడు. నిరవయవ రూపక స్ఫూర్తిని ప్రదర్శించాడు. 
అర్జునుడు నిర్ణరపతి కుమారుడు కాబట్టి మేఘాధిపత్యం సహజ గుణం. అతడి గాండీవ గుణనాదం గర్జ. అంటే గాండీవమనే 
మేఘం చేసే ఉరుము. నారి (మోగినప్పుడెల్లా బాణాలు పిడుగులవలె పడుతున్నాయి. ఉరుములు ఉరమటం, పిడుగులు పడటం, 
పిడుగుపాటుతో శరీరం శిథిలం కావటం వర్షాకాలంలో ఒక క్షణంలోనే జరుగుతాయి. అట్లాగే అర్జునుడి బాణపాతం కూడా- 
అనే రమణీయ భావన తిక్కన కలిగించాడు. రకారజకార సంయుక్త వర్షం (ప్రాసస్థానంలో నిలిచి గాండీవ గర్జను స్ఫురింప 
చేస్తున్నది. ముందు పద్యంలో కవచాలు కోల్పోయిన వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు వారి నోట మాటలు రాలేదు. ఇప్పుడు కూడా 
జర్జరిత శరీరులైన సైనికులు పలుకలేదు కాని, చూచేవారు మాత్రం ఆ అద్భుత కార్యాన్ని వేనోళ్ళ పొగిడారు. ఇది జన్యరసోల్ద్టాసంలో 
మరొక సూక్ష్మ శిల్పం. (సంపా.) 


శా. శక్తిస్పార ధనంజయాయత భుజా సంరంభ గాండీవ ని 
ర్ముక్త క్రూర శరావలీ దళిత శత్రువ్రాతముల్‌ శోణితా 
సిక్తాకారత( బొంది సాంద్రకుసుమశ్రేకీ వికాసోల్లస 


ద్రక్తాశోక తరువ్రజంబుల క్రియన్‌ రంజిల్లి యొప్పెం గడున్‌. 38 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: శక్తి= శక్తిచేత; స్ఫార= అతిశయించిన; ధనంజయ= అర్జునుడి; ఆయత= పొడవైన; భుజా= భుజాల; సంరంభ= 
హడావిడితో; గాండీవ= గాండీవం నుండి; నిర్ముక్త= విడువబడిన; [క్రూర= భీకరమైన; శర+ఆవలీ= బాణ పంక్తిచేత; దళిత= 
చీల్చబడిన; శత్రు= శత్రువుల; వ్రాతముల్‌= సముదాయాలు; శోణిత= రక్తంతో; ఆసిక్త= పూర్తిగా తడుపబడ్డ; ఆకారతన్‌= శరీరం 
కలగటాన్ని; పొంది= పొంది; సాంద్ర= దట్టమైన; కుసుమ= పూల; (శ్రేణీ= పంక్తుల; విలాస= విలాసంతో; ఉల్లసత్‌= (ప్రకాశించే; 
రక్త+అశోక= ఎర్ర అశోకా లనెడి; తరు= చెట్టయొక్క; (వ్రజంబులక్రియన్‌= గుంపులవలె; రంజిల్లి= ఎ(ర్రనై; కడున్‌= మిక్కిలి; 


ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


తాత్సర్యం: గొప్పశక్తి ఉన్న అర్జునుడి బాహువుల వేగంతో అతడి గాండీవం నుండి వెలువడిన భీకర బాణాల దెబ్బలకు 
శత్రువుల శరీరాలన్నీ రక్త్రమయమై ఎర్రగా మారిపోయాయి. అవి దట్టమైన పూలపంక్తులతో ఉల్లాసంగా (ప్రకాశించే 
ఎర్ర అశోకవృక్షాల గుంపులవలె ఉన్నాయి. 


విశేషం : అలం: ఉపమ. 1. అర్జునుడు తన గాండీవం నుండి ప్రయోగించిన వాడి బాణాలతో శత్రుసమూహాల శరీరాలను 
గాయపరిచి, వాటిని రక్తంతో తడిసిన వాటినిగా చేశాడు. గాయాలు తిన్న సైనిక శరీరాలు కూలిపోలేదు. అంటే సైనికులు 
చావలేదు. కాని, యుద్దం చేయలేక వివశులై నిలిచిపోయారు. ఇది ఒక చిత్రమైన స్థిరచిత్రం. నిలబడి ఉన్న ఆ రక్తసిక్త సైనిక 
శరీరాలను చూస్తే ఆమూలా(గ్రం ఎర్రని పూలతో ఒప్పారే రక్తాశోక వృక్షాల వలె ఉన్నారట. అపూర్వమైన ఉపమాలంకారం! భయానక 
బీభత్స రస విభావాలను ఆస్వాద యోగ్యంగా మార్చటానికి రమణీయోపమానాలను వాడటం తిక్కన యుద్దవర్లన శిల్పం. దాని కీ 
పద్యం హృద్యమైన ఉదాహరణం.తెలుగునాట బహుళ ప్రచారంలో ఉన్న పద్యం. 


2. అశోక వృక్షాలలో బంగారు రంగులోనూ, రక్త వర్లంలోనూ, కాటుకరంగులోనూ పూలుపూసే జాతులున్నాయి. 
అందులో రక్తాశోకాలను ఉపమానాలుగా తీసికొనటం జౌచిత్యం. 


3. “శౌర్యస్తవే నృపాదీనాం శార్హూలవిక్రీడితం నుతమ్‌” - అని క్షేమేంద్రుడు సువృత్త తిలకంలో చెప్పినట్టు ఈ వృత్తం 
తనలోని వర్గ్యవస్తువైన అర్జునుడి శౌర్యాన్ని తన రచన ద్వారా వ్యంజింప చేస్తున్నది. విసర్ణనీయ, ఉపధ్మానీయ శషరేఫాది పరక 
పూర్వగుర్వక్షర బాహుళ్యం చేత ఈ పద్యం ఓజోగుణంతో రాణించింది. జర్ణరిత శరీరుల దైన్యం కాదు ఇందులో గమ్యమానమయింది. 
ఆ (క్రియను సాధించిన వీరుడి వీరకృత్యాన్ని భావింపజేసే అలంకార ధ్వని. 36వ పద్యంలో వీరులే ఆశ్చర్యపడ్డారు. 37వ పద్యంలో 
చూపరు లాశ్చర్యపడ్డారు. ఇక ఈ పద్యం చదివి కావ్యపరితలు ఆశ్చర్యపడతారు. ఈ మూడు పద్యాలలో సహృదయ రసవ్యంజక 
శిల్పాన్ని అశోక వృక్షంవలె విరగబూచిన పద్యం ఇది. రసోల్లాస శిల్పంలో ఇది ఉత్తమమని తిక్కన తీర్పు. (సంపా.) 

చ. తదవసరంబునన్‌ దొర లుదగ్రత ద్రోచిన వజ్రధట్టముల్‌ 

మదమున నొక్కపెట్ట బలమర్దనుసూను రథంబు గ్రక్కునం 

బొదివె. దురంగ కింకిణుల భూరిరవంబు. గరీంద్ర ఘంటికా 

భ్యుదిత నినాదమున్‌ రథవరోత్చిత ఘోషము నుత్కటంబుగన్‌. 39 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ తరువాత; దొరలు= గొప్పరాజులు; ఉదగ్రతన్‌= గర్వంతో, భయంకరంగా; త్రోచిన= 
కవిసిన, (త్రోసికొంటూ ఏర్పడిన; వజ్రధట్టముల్‌= వజ్రమనే సైనికవ్యూహంగా ఏర్పడిన సమూహాలు; మదమునన్‌= గర్వంతో; 
ఒక్క పెట్టన్‌= ఒక్కసారిగా; బలమర్దను సూను= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడి; రథంబు= రథాన్ని; తురంగ= గుర్రముల; 
కింకిణుల= చిరుగంటల; భూరిరవంబున్‌= పెద్ద ధ్వనియూ; కరి+ఇం|ద్ర= శ్రేష్టములైన ఏనుగుల; ఘంటికా= గంటలనుండి; 


అభ్యుదిత= బయలుదేరిన; నినాదమున్‌= మోతయు; రథవర= పెద్ద (శ్రేష్టమైన) రథాలనుండి; ఉత్హిత= బయల్దేరిన; ఘోషమున్‌= 
చప్పుడును; ఉత్కటంబుగన్‌= అతిశయించగా; గ్రక్కునన్‌= వెంటనే; పొదివెన్‌= చుట్టుముట్టాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 611 


తాత్పర్యం: అనంతరం గొప్ప గొప్ప యోధులందరూ గర్వాటోపంతో ఒకరినొకరు (త్రోసికొంటూ వజ్రవ్యూహంగా 
ఏర్పడిన సమూహాలై గుర్రాల చిరుగంటల సవ్వడి, ఏనుగుల ఘంటల చప్పుడు, రథాల చక్ర ధ్వని ఎక్కువ కాగా 
ఒక్కసారిగా అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. 


నిశేషం : కాల్చ్బలాలలో చాలమంది గాయాలతో కదలలేని పరిస్థితి ఏర్పడగా సామంత (ప్రభువులవంటి దొరలు రథ గజ తురగ 
దళాలతో వజ్రవ్యూహాలు నిర్మించుకొని అర్జునుడిని చుట్టుముట్టటానికి యత్నించారు. “త్రిధా వ్యవస్థిత బలో వజ ఇత్యభిధీయతే। 
'సూచ్యా అల్ఫాన్‌ వజ్రేణ బహూన్‌ యోధయేత్‌”. వజ్రం - భేదించటానికి వీలులేని వ్యూహాలలో ఒకటి. త్రివిధ దళాలతో పన్నేది. 
కాబట్టి గుర్రాల కదలికలో వాటి చిరుగంటల చప్పుడు, ఏనుగుల సందడిలో వాటి గంటల నాదాలూ, రథాల పరుగులలో వాటి 
చ(క్రధ్వనులూ కలిగి ఒక మహాశబ్దం ఏర్పడింది. గమనించ తగిన అందమైన అంశమేమంటే - అర్జునుడి గుణం గర్జనం 
చేస్తుందట. అంగత్రయం చేసే నాదం ఉత్కట ఘోషంగా ఉన్నదట. ఈ శబ్ద తారతమ్యంతో బల తారతమ్యాన్ని రసికులు 
గుర్తించగలిగేటట్టు సన్నివేశాన్ని చిత్రించటం ఇక్కడి రామణీయకం. (సంపా.) 


తే. అట్టియెడ వేల్పు వచ్చినయట్ల మేను । వొంగ నలి రేంగి పాండవ పుంగవుండు 
మత్స్యన్భపనందనుని బలుమాట తోడి । యేపు సెవికిని జూడ్కికి నింపు నొసంగ. 40 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అప్పుడు; పాండవపుంగవుండు= పాండురాజు కుమారులలో శ్రేష్టుడైన అర్జునుడు; వేల్పు వచ్చినయట్ల= 
దేవత ఆవేశించి నట్లుగా (పూనకం వచ్చిందా అన్నట్టు); మేను= శరీరం; పొంగన్‌= ఉబ్బగా; నలిరేగి= కోపంతో అతిశయించి; 
మత్స్యనృపనందనుని= ఉత్తరుడి యొక్క; బలుమాటతోడి= పొగడ్తతో; ఏపు= విజృంభణం; చెవికినిన్‌= చెవికినీ; చూడ్కికిన్‌= 
దృష్టికినీ; ఇంపు= సంతోషాన్ని; ఒసంగన్‌= కలిగించగా. 


తాత్పర్యం: అర్జునుడు దేవత ఆవేశించినట్లు శరీరం ఉప్పాంగగా విజృంభించి, ఉత్తరుడి పొగడ్త మాటలు వినటానికీ, 
చూడటానికీ ఇంపు కలిగించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : అలం: ఉ(త్రేక్ష. దొరలందరు ఒక్కుమ్మడిగా వజ్రవ్యూహాలతో తనను చుట్టుముట్టటానికి రావటం చూశాడు అర్జునుడు. 
బలవంతులైన శత్రువులను చూచినప్పుడు వీరుడికి మేను పొంగుతుంది. ఇది వీరోచిత సాత్తిక భావం. అది దేవత ఆవేశించినప్పుడు 
కలిగే వూనకమా అన్నట్టు ఉన్నదట! అందువలన అది ఉ(త్రేక్ష. వజ్రం - ఇంద్రాయుధం పేరు. ఆ పేరుగల వ్యూహం చూసినప్పుడు 
దేవతలే అర్జునుడిని ఆవేశించినట్టుండటం జొచిత్యం. ఆ పూనకం చూచేసరికి ఉత్తర కుమారుడు దేవుడిని (ప్రశంసించినట్లు 
అర్జునుడిని పొగిడాడట. ఆ మాటలు చెవులకు, చూపులకు సంతోషాన్ని కలిగించి రసోల్లాసాన్ని పెంచాయి. (సంపా) 


క మేదురదీర్హతరం బగు। నాదం బెడతెగక గుణమునను వడి నిగుడం 
గోదండము సంతతవల । యోదాత్తస్స్పురణ వెలుగుచుండంగ నేసెన్‌. 41 
ప్రతిపదార్థం: మేదుర= దట్టమైన; దీర్హతరంబు+అగు= ఎక్కువ పొడవైన; నాదంబు= ధ్వని; ఎడతెగక= మధ్యన ఆపులేక; 


గుణమునను= నారియందు; వడిన్‌= వేగంగా; నిగుడన్‌= వ్యాపించగా; కోదండము= విల్లు; సంతత= ఎల్లప్పుడును; వలయ= 
గుం[డ్రనిదై; ఉదాత్త స్ఫురణన్‌= గొప్ప ప్రకాశంతో; వెలుంగుచుండంగన్‌= వెలుగుతూ ఉండగా; ఏసెన్‌= బాణాలు వేసెను. 


తాత్పర్యం: అర్జునుడి నారినుండి దట్టమైన పొడవైన నాదాలు ఎడతెగకుండా వస్తూ ఉండగా, విల్లు ఎప్పుడూ 
వలయాకారంతో (ప్రకాశిస్తూ ఉండగా బాణాలను ప్రయోగించాడు. 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం : అర్జునుడు గాండీవంతో నిరంతరంగా బాణాలు వేయటంచేత నిరంతరాయంగా గుణధ్వని దీర్భంగా వినిపిస్తున్నది. 
గాండీవం వలయంగానే (బాణం ఎక్కు పెట్టిన రూపంలోకి) ఉండిపోయింది. అది అతడికి పరివేషంగా భాసించిందని; అది 
అతడిలోని దేవతల పూనకానికి చిహ్నంగా ఉన్నదని చమత్కారం. రాబోయే పద్యంలో సూర్యుడివలె వర్షించటానికి ఇది ప్రాతిపదిక. 
(సంపా.) 


మ. ఒక మాత్రన్‌ వితతప్రసార నిబిడాత్యుగ్రాస్త సంతానముల్‌ 
సకలానీకములందు( బర్వ నరు భాస్వనూర్తి శోభిల్లె దీ 
ప్తికలాపంబులు లోక మంతటను విస్తీర్ణంబులై యౌగప 
ద్యకృత వ్యాప్తి వెలుంగ నొప్పెస(గు మార్తాండున్‌ విడంబించుచున్‌. 42 


ప్రతిపదార్థం: ఒకమాత్రన్‌= రెప్పపాటుకాలంలో; వితత= ఎక్కువయిన; (ప్రసార= వ్యాప్తిగల; నిబిడ= దట్టమైన; అతి+ఉ(గ్ర= 
మిక్కిలి భీకరాలైన; అస్త సంతానముల్‌= అస్త (మంత్ర సహిత బాణ) సముదాయాలు; సకల+అనీకములందున్‌= అన్నిసేనల 
పైనను; పర్వన్‌= వ్యాపించగా; నరు= అర్జునుడి యొక్క; భాస్వత్‌+మూర్తి= (ప్రకాశించే శరీరం; దీప్తికలాపంబులు= కిరణ 
సముదాయాలు; లోకము+అంతటన్‌= లోకమంతా; విస్తీర్ణంబులు+ఐ= వ్యాపించినవై; యౌగపద్యకృత= ఒక్కసారిగా చేయబడిన; 
వ్యాప్తిన్‌= వ్యాపించటంచేత; వెలుంగన్‌= (ప్రకాశించగా; ఒప్పు+ఎస(గు= ఎక్కువగా అందగించే; మార్తాండున్‌= సూర్యుడిని; 
విడంబించుచున్‌= అనుకరిస్తూ; శోభిల్లెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఒక్కసారిగా అన్ని సైన్యాల పైనా దట్టమైన భయంకరమైన అస్రసముదాయాలను ప్రయోగిస్తూ తేజోమూర్తిగా 
కనబడుతున్న అర్జునుడు ఒక్కసారిగా కిరణాలన్నింటినీ లోకాలలో వ్యాపింపజేసి వెలిగే సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు. 


నిశేషం : అలం: ఉపమ. అర్జునుడు మధ్యాహ్నసూర్యుడివలె (ప్రకాశించాడు. సూర్యుడు ఒక్కసారిగా తన కిరణాలను లోకంమీద 
నలుదిక్కులా (ప్రసరింపచేసి (ప్రకాశించగలడు. అర్జునుడు గాండీవంనుండి ఒక్కసారిగా అ(స్త్రసముదాయాన్ని సైన్యాలన్నింటిమీదా 
ప్రయోగించి పరా(క్రమంతో (ప్రకాశించగలడు. ఇద్దరూ భాస్వన్మూర్తులే. అందువలన ఉపమానం సహజ రమణీయం. (సంపా 


క. నరులొరులుదృశ్యములపై(। బర(గింప(గ( జూడ్కులెట్లు వడు. దప్పక య 

ప్పరుసున నరు డేయు నిశిత । శరములు లక్ష్యములు దప్పి చన వించుకయున్‌. 43 
ప్రతిపదార్థం: ఒరులు= ఇతరులయిన; నరులు= మనుష్యులు; దృశ్యములపైన్‌= చూడదగిన వస్తువులపై; పరంగింపంగన్‌= 
ప్రసరింపజేయగా; చూడ్కులు= దృష్టులు; తప్పక= తప్పకుండా; ఎట్టు= ఏరీతిగా; పడున్‌= పడునో; ఆ+పరుసునన్‌= ఆ రీతిగా; 
నరుండు= అర్జునుడు; ఏయు= వేయునట్టి; నిశితశరములు= వాడి అయిన బాణాలు; ఇంచుకయున్‌= కొద్దిగాకూడా; లక్ష్యములు 
తప్పి= గురిని తప్పి; చనవు= పోవు. 
తాత్పర్యం: చూడదగిన వస్తువుల పై సాధారణ మానవులు తమ చూపులను ప్రక్కకు తిప్పకుండా ప్రసరింప జేసినప్పుడు 
ఎట్టాగైతే గురితప్పవో, అట్లాగే అర్జునుడి బాణాలు కొద్దిగా కూడా లక్ష్య భేదనంలో గురితప్పవు. 

ap: ౧ జ టు 

విశేషం : అలం: ఉపమ. చూపులు లక్ష్యాలను ఎట్టా గురిగా చూస్తాయో, అర్జునుడి బాణాలు లక్ష్యాలను అట్టా భేదిస్తాయి అని 


భావం. ఇది గాండీవి లక్ష్యశుద్దిని తెలుపుతున్నది. అనేక లక్ష్యాలమీద ఒకేసారి బాణాలు ప్రయోగించే అర్జునుడు ఎప్పుడూ 
లక్ష్యాన్ని తప్పలేదని చెప్పటం కవి హృదయం. మూలంలో ఈ భావమే వ్యతిరేక వ్యంగ్యస్ఫూర్తితో చెప్పబడింది. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 613 


“పతంత్యరూపేషు యథా చక్షూంషి న కదాచన, నాలక్ష్యేషు శరాః పేతుస్తథా గాండీవధన్వినః!” (సం.4-55-26) అమూర్తాలైన 
లక్ష్యాలమీద మానవదృక్కులు ఎట్లా ఎప్పుడూ పడవో అట్లాగే అర్జునుడి బాణాలు లక్ష్యాలు కాని వాటిమీద పడవు అని మూలం. 
మూలంలో కంటె తిక్కన రచనలో స్పష్టత ఎక్కువ. (సంపా.) 


క. గజ ఘోటక రథ సూత । ధ్వజకంకట యోధగాత్ర తతియం దెచటన్‌ 
విజయ ధనుర్ముక్త శర । వ్రజములు దవులంగ6 బడ కవారణ నిగుడున్‌. 44 


ప్రతిపదార్థం: గజ= ఏనుగులు; ఘోటక= గుర్రాలు; రథ= రథాలు; సూత= సారథులు; ధ్వజ= జెండాలు; కంకట= కవచాలు; 
యోధ= యుద్దవీరుల; గాత్ర తతియందున్‌= అవయవాలందు; ఎచ్చటన్‌= ఎక్కడైనా; విజయ= అర్జునుడియొక్క; ధనుస్‌+ముక్త= 
వింటినుండి విడువబడిన; శర్యవ్రజములు= బాణ సముదాయాలు; తవులంగన్‌= తగులగా; పడక= పడిపోక; అవారణన్‌= అడ్డులేనివై; 
నిగుడున్‌= గుచ్చుకొని అలాగే వుంటాయి. 


తాత్పర్యం: అర్జునుడు వేసే బాణాలు ఏనుగులు, గుర్రాలు, రథాలు, సారథులు, జెండాలు, కవచాలు, యోధుల 
శరీరాలు మొదలైన వాటిపై ప్రయోగించినప్పుడు వాటిమీద తప్పనిసరిగా గుచ్చుకొని పడిపోక అలాగే ఉంటాయి. 


చ. కవదొన లేల పూనునొకొ కవ్వడి నా వల; దుగ్రసంగరో 
తృవమున సవ్యపాణి నపసవ్యకరంబున మార్చి, మార్చి గాం 
డివము ధరింపంగా శర పటిష్టతయుం బొరి( జేయి మార్చి చూ 


పు వెరవుతోన వీడ్వడక పొం దొడంగూడెడు నెపు సూచినన్‌. 45 


ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; కవదొనలు= రెండమ్ములపొదులను; ఏల పూనునొకొ= ఎందుకు ధరిస్తాడో; నాన్‌, వలదు= 
అనవలదు; ఉ(గ్ర= భీకరమైన; నంగర= యుద్దమందలి; ఉత్సవమునన్‌= వేడుకతో; సవ్యపాణిన్‌= ఎడమచేతిలోనికి; 
అపసవ్యకరంబునన్‌= కుడిచేతిలోకి; మార్చి మార్చి= పదే పదే మార్చుకొంటూ; గాండివము= విల్లును; ధరింపంగాన్‌= ధరించటానికి; 
శర= బాణాలయొక్క; పటిష్టతన్‌= గట్టిగా ఉండటం; పారిన్‌= మాటి మాటికి; చేయిమార్భి= చేతిని మార్చి; చూపు= దృష్టిని; 
వెరవుతోను+అ= సులువుతో; పొందు= కలయిక; ఎవ్లు+చూచినన్‌= ఎప్పుడు చూచినా; వీడ్వడక= విడిపోక; ఒడంగూడెడున్‌= 
కలిసి ఉంటుంది. 


తాత్సర్యం: అర్జునుడు రెండమ్ముల పొదులను ఎందుకు ధరిస్తాడంటే, భీకరమైన యుద్దం అతడికి వేడుక. అందులో 
కుడి ఎడమచేతులు మార్చి మార్చి గాండీవాన్ని ధరించేటప్పుడు, అందుకు అనువుగా బాణాలను ప్రయోగిస్తూ ఉన్న 
ఆయన ఎడమకుడి చేతుల ప్రయోగనైపుణ్యంసైతం ఏ మాత్రం తగ్గనిదై, ఎప్పుడు చూచినా మిక్కిలి పొందిక గలదిగా 
గోచరిస్తూ ఉంటుంది. 


నిశేషం : అర్జునుడు నిర్విరామంగా గాండీవాన్ని చాలనం చేయగలగటానికి కారణం అతడు కవ్వడి కావటం. కవ+వడి= రెండు 
చేతుల వడి కలవాడు. సవ్యసాచి అని కూడా పిలుస్తారు. కుడి ఎడమ చేతులలో దేనితో బాణం వేసినా ఒకే వేగాన్ని, సామర్ధ్యాన్ని 
ప్రదర్శించగలగటం అతడి ప్రత్యేకత. అటువంటి విలుకాడు భారతకాలంలో మరొకడు లేడు. చుట్టూ మూగిన రాజులనందరినీ 
క్షణాలలో బాణాలతో కొట్టగలుగుతున్నాడంటే అతడు కవ్వడి కావటమే కారణం. కవ్వడికి కవదొన లుండటం అవసరం. 
సవ్యాపసవ్యకరాలతో బాణాలు వేసేటప్పుడు భుజాల ఇరువైపులా అమ్ములపొదు లుండకపోతే బాణప్రయోగం సుకరం కాదు. 
అంతేకాదు, అవి అక్షయ తూణీరాలు. ఎన్ని బాణాలు వేసినా అందులో బాణాలు తరగవు. అందుకే, అన్ని దిక్కులా అసంఖ్యాకాలైన 
బాణాలను ఒక్కొక్కసారి గుప్పుతాడు. కారణం ఆ కవదొనలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి కాబట్టి. (సంపా.) 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. సమ విషమ వినిమ్నోన్నత । సమీప దూర స్థలములు సదృశములుగ6 జి 

త్రము క్రియ నవిహత గతులను । సమరమహిం గ్రీడిరథము సను నవితథమై. 46 
ప్రతిపదార్థం: సమ= సమమైనవి; విషమ= సమముగాలేనివి; వినిమ్న= పల్లములైనవి; ఉన్నత= మెరకైనవి; సమీప= దగ్గరివి; దూర 
స్థలములు= దూరముగా ఉన్న ప్రదేశాలు; సదృశములుగన్‌= సమానంగా; చిత్తముక్రియన్‌= మనస్సువలె, మనస్సుకు నచ్చినవిధంగా; 


సమరమహిన్‌= యుద్ధభూమిలో; (క్రీడిరథము= అర్జునుడి రథం; అవిహతగతులను= అడ్డులేని గమనాలలో; అవితథము+ఐ= 
వ్యర్థముకాక, కుంటుపడకుండా; చనున్‌= వెళ్ళును. 


తాత్పర్యం: అర్జునుడి రథం సమం, విషమం, పల్లం, మెరక, దగ్గర, దూరం అనే వ్యత్యాసం లేకుండా మనస్సువలె 
(అర్జునుడి మనస్సుకు అనుకూలంగా) యుద్ధరంగంలో ఏమీ అడ్డులేకుండా వివిధ గతులలో కుంటుపడకుండా 
సాగుతుంది. 


విశేషం : అలం: ఉపమ, అతిశయోక్తి. ఇందులో 'చిత్తము[క్రియన్‌ అనే పదానికి మనస్సువలె అనీ, మనోగతికి అనుకూలంగా అనీ 
అర్థాలు చెప్పవచ్చును. మనస్సును రథంతో పోల్చటం కవిసమయం. ఇక్కడ ఉపమాలంకారం ఉన్నది. మనస్సుకు ఎట్లా ఎత్తు 
పల్హాలు అడ్డం రావో రథానికి కూడా అట్లాగే రావు. మనోవేగం వంటి వేగమే రథానికి ఉన్నదని చెప్పటం కూడా విశేషమే. అందులో 
అతిశయోక్తి ఉన్నది. అయితే ‘చిత్తము క్రియ చనున్‌' - అన్నప్పుడు సంకల్పానికి అనుగుణంగా పయనిస్తుందని కూడా అర్థం 
చెప్పవచ్చును. దివ్యరథాలకు అది సహజలక్షణం. వాటికి ఎత్తుపల్లాల తారతమ్యం కూడా ఉండదు. (సంపా 


వ. వెండియు నతండు. 47 


తాత్సర్యం: అంతేకాక, అర్హునుడు. 
జ 


మ. బలమెల్లన్‌ వెల రెండుపాయలుగ శుంభద్వేగు(డై చొచ్చి యా 
వలగా నడ్డము వచ్చి నాలువుగ దుర్వారోద్దతిం బోయి మూ 
లల నానాశకలాకృతిం బొరయ లీలాయానదుర్జాంతు(డై 
వలయంబుల్‌ సని చించి చిక్కునజుచున్‌ వైకల్య సంపాది యై. 48 


ప్రతిపదార్థం: బలము+ఎల్లన్‌= సేన అంతా; వెజన్‌= భయంతో; రెండు పాయలుగన్‌= రెండు భాగాలయ్యేటట్టు; శుంభత్‌+వేగుం 
డు+ఐ= మెరయు వేగం కలవాడై; చొచ్చి= ప్రవేశించి; ఆవలగాన్‌= అవతల వైపునుండి; అడ్డమువచ్చి= అడ్డంగావచ్చి; నాలువుగన్‌= 
నాల్గు భాగాలుకాగా; దుర్వార= మరల్పరాని; ఉద్దతిన్‌= ఆటోపంతో; పోయి= వెళ్ళి; మూలలన్‌= మూలలందు; నానా శకల+ఆకృతిన్‌= 
అనేక ముక్కల ఆకారాన్ని; పొారయన్‌= పొందగా; లీలాయాన= విలాసంగా వెళ్ళే నడకతో; దుర్దాంతుండు+ఐ= అణచ శక్యం 
కానివాడై; వలయంబుల్‌ గుండ్రంగా నడిచే గతులచేత; చని= వెళ్ళి; వైకల్యసంపాది+ఐ= వికలంగా చేసేవాడై; చించి= సైన్యాన్ని 
చీల్చి; చిక్కు+పటుచున్‌= చిక్కు పెట్టాడు. 

తాత్సర్యం: అర్జునుడు రథాన్ని అమితవేగంతో కౌరవసైన్య వ్యూహంలో చొచ్చుకొని పోయేటట్లు చేశాడు. ఆ సైన్యం 
రెండుగా చీలింది. ఆవలివైపు చేరి తిరిగి అడ్డంగా తిరిగి సాగి సైన్యవ్యూహాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టాడు. 


మూలలలో (ప్రవేశించి నాలుగు దిక్కుల రథాన్ని నడిపాడు. దానితో సైనికవ్యూహం ముక్కలు ముక్కలయింది. ఆ 
తరువాత రథాన్ని మండలాకారంగా గిరగిరా తిరిగించి శత్రు వ్యూహాలను చిక్కులకు గురిచేసి చెల్లాచెదరు చేశాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 615 


విశేషం : “వజ్రం వ[డ్రేన భిద్యతే” - అని న్యాయం. వజ్రవ్యూహాలతో చుట్టుముట్టిన సేనలను వజ్రసంకల్పంతో చేసిన దాడితో 
అర్జునుడు చిన్నాభిన్నం చేశాడు. సాహసంతో నిలువునా, అడ్డంగా, మూలనుండి మూలలకు, వలయాకారంగా నిరాఘాటంగా 
తిరిగి వజ్రవ్యూహాన్ని చెల్టాచెదరు చేశాడు. అంతగా మూగిన రాజలోకం, అంతగా సన్నద్దమైన గజాశ్వరథ సైన్యాలూ, అర్జునుడి 
రథధాటికి ఓర్చుకోలేక ప్రక్కకు ఒదిగి బాట లిచ్చి ఊరుకొన్నాయి. ఒక్కవీరుడు అడ్డులేకుండా విసృత సైన్యంలో విహరించటం 
విచిత్రంగా అందరూ చూస్తూ ఉండిపోయారు. అర్జునుడి వీరకృత్యానికి సైన్యం ఆశ్చర్యము[ద్రతో నిలిచిపోయినట్టయింది. (సంపా.) 


వ. ఇవ్విధంబున నంబుధిలోన మహామత్య్యంబు విహరించు చందంబున దదీయ రథంబు కౌరవసైన్యంబునందు 
సంచరించు నయ్యవసరంబున. 49 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అంబుధిలోనన్‌= సముద్రంలో; మహామత్స్యంబు= పెద్దచేప (తిమింగలము); 
విహరించు చందంబునన్‌= తిరిగే రీతిగా; తదీయరథంబు= అర్జునుడి రథం; కౌరవసైన్యంబునందున్‌= కౌరవుల సేనలో; 
సంచరించు+ఆ+అవసరంబునన్‌= సంచరించే ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా ఒక పెద్దచేప సముద్రంలో విహరించే విధంగా అర్జునుడు తన రథంలో కౌరవసేనా మధ్యంలో 
సంచరిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం : అలం: ఉపమ. సముద్రం వంటి కౌరవసేనలో తిమింగలం వంటి అర్జునుడి రథం అడ్డూ ఆపూ లేకుండా స్వేచ్చగా 
విహరించింది అని భావం. మత్స్య విహారంలో అడ్డులేనితనం, అవలీలగా విహరించే స్వభావం, చిత్ర విచిత్ర గతుల విన్యాసం 


సహజంగా ఉంటాయి. విజయుడి రథం కూడా అటువంటి విలాసాలను ప్రదర్శించటం గమనార్హం. సందర్భోచిత 
సార్ధకోపమాలంకారం. (సంపా 


ఆ. రతృకేతనములు రాజిత శేఖరం । బులును రుచిరఘంటికలును బార్జు 

బాణ నిహతిందునిసి పడు. గౌరవులచేటు । దెలుప డుల్లు నుల్మములను బోలె. 50 
ప్రతిపదార్థం: రత్నకేతనములు= రత్నాలు పొదిగిన జెండాకొయ్యలు; రాజిత= ప్రకాశించే; శేఖరంబులును= శిరోభూషణాలూ; 
రుచిర= అందమైన; ఘంటికలును= చిరుగంటలూ; పార్టు= అర్జునునియొక్క; బాణనిహతిన్‌= బాణాల దెబ్బలచేత; కౌరవుల 
చేటు= కౌరవుల కీడును; తెలుపన్‌= తెలుపటానికై; డుల్టు= రాలునట్టి; ఉల్కములను+పోలెన్‌= ఉల్కలవలె; తునిసిపడున్‌= 
తెగిపడుతున్నాయి. 


తాత్సర్యం: రత్నకేతనాలు, ప్రకాశించే రాజుల శిరోభూషణాలు, అందమైన చిరుగంటలు అర్జునుడి బాణాల దెబ్బలకు 
- కౌరవులకు కీడును సూచించే ఉల్కాపాతాలవలె రాలిపడుతూ ఉన్నాయి. 


విశేషం : అలం: ఉపమ. ఉల్కాపాతం అశుభ సూచనం. రత్నకేతనాలు పడటం రాజ్య పతనానికీ, శిరోభూషణాలు డొల్లటం రాజ 
పతనానికీ, చిరుగంటలు తెగిపడటం అశుభానికీ సూచనలు. వీటన్నింటిని ఉల్కాపాతాలుగా పోల్చటం వస్తు ధ్వని. (సంసా.) 


క, నరు భల్లంబుల నగ్రిమ । చరణంబులు. ద్రెస్సి మొగ్గు జవనాశ్వంబుల్‌ 
కరుణమెయి రాహుతులకున్‌ | శరణం బగు మనుచు మొక్కు చందం బొందెన్‌. 51 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నరు భల్లంబులన్‌= అర్జునుడి బల్లెములతో; అ(గ్రిమ చరణంబులున్‌= ముందుకాళ్ళు; (తెస్సి= తెగి; మొగ్గు= 
@థ ౧ జ ౧ nN 

ముందుకు ఒరిగే; జవన+అశ్వంబుల్‌= మేలుజాతి గుర్రాలు; కరుణమెయిన్‌= దయతో; రాహుతులకున్‌= తమ రౌతులకు; 

శరణంబు+అగుము= రక్షకుడవు కమ్ము; అనుచున్‌= అంటూ; మొక్కు చందంబు= (అర్జునుడికి) (మొక్కెడి రీతిని; పొందెన్‌= 


పొందాయి. 


తాత్సర్యం: అర్జునుడి బల్లెముల తాకిడికి ముంగాళ్ళు తెగిపోగా జాతిగుర్రాలు ముందుకు మొగ్గాయి. అది ఎట్టా 
ఉన్నదంటే - 'ఓ అర్జునా! మా రౌతులకు దయతో శరణునిచ్చి కాపాడు” మని (మొక్కుతున్నవో అన్నట్లుగా ఉన్నది. 
జ ౧ 


విశేషం : అలం: ఉత్రేక్ష. 


క. దంతి ఘటాసంతానము । కుంతీసుతు నారసముల. గూలినతటి న 
త్యంతనిబిడాభ్రముల దివి; యెంతయు సొంపారు భంగి నిల సెలువొందెన్‌. 52 
ప్రతిపదార్థం: దంతి= ఏనుగుల; ఘటాసంతానము= గుంపుల సముదాయం; కుంతీసుతు= అర్జునుడి యొక్క; నారసములన్‌= 


బాణాలతో; కూలిన తజీన్‌= నేలపై పడిపోయినప్పుడు; దివి= ఆకాశం; అత్యంత నిబిడ= మిక్కిలి దట్టమైన; అభ్రములన్‌= 
మేఘాలతో; ఎంతయున్‌= మిక్కిలి; సొంపారు భంగిన్‌= అందగించునట్లు; ఇల= భూమి; చెలువు+ఒందెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: ఏనుగుల గుంపుల సముదాయాలు అర్జునుడి వాడి బాణాలవలన నేలగూలినప్పుడు ఆ నేల దట్టమైన 
మబ్బులతో నిండి ఉన్న ఆకాశం వలె ఒప్పారింది. 


విశేషం : అలం: ఉపమ. తిక్కన భయానక బీభత్స దృశ్యాలను రమణీయంగా ఆస్వాదయోగ్యం చేయటానికి సముచిత 
సుందరాలంకారాలను ఎన్నుకొంటాడు. అతడి ఆ కవితా శిల్పానికి ఈ అలంకారం ఒక ఉదాహరణం. (సంపా) 


క. పలుపులుం గాండ్లుం బగ్గం। బులు. దన య స్తంబు లడరి పొడిచేసిన వి 

చ్చలవిడి( బాటెడు రథ్యం । బుల నేయండు దివిజరాజపుత్రుండు కృపతోన్‌. 53 
ప్రతిపదార్థం: తన, అ(స్తంబులు= అర్జునుడి బాణాలు; పలుపులున్‌= తాళ్ళనూ; కాండ్లున్‌= కాడులను (కాడెలనూ); పగ్గంబులున్‌= 
గుర్రాల కళ్ళాలకు కట్టే తాళ్ళనూ; అడరి= విజృంభించి; పొడి+చేసినన్‌= నుగ్గుచేయగా; విచ్చలవిడిన్‌= ఇష్టంవచ్చినట్టు; పారెడు= 
పరుగెత్తే; రథ్యంబులన్‌= గుర్రాలను; దివిజరాజపుత్రుడు= అర్జునుడు; కృపతోన్‌= దయతో; ఏయండు= కొట్టడు. 
తాత్సర్యం: అర్జునుడు తన బాణాలతో తాళ్ళు, కాడులు, పగ్గాలను నుగ్గుచేయగా రథాలను విడిచి పరుగెత్తే గుర్రాలను 
కొట్టకుండా దయతో విడిచిపెట్టివేశాడు. 


విశేషం : వెన్నిచ్చి పరుగెత్తే వీరులనుగాని, జంతువులనుగాని యుద్ధంలో చంపకూడదు. ఆ విధిని అర్జునుడు పాటించి ఉదాత్తుడని 
పించుకొన్నాడు. (సంపా 


ఆ. _ అర్హునాస్త ఖండితాతపత్ర ధ్వజ। చామరములు గాలిం జదల( దూలం 


జిహ్నముల విభూతి. జెందంగ6 గడు నొప్పె। నప్పు డాడుచున్నయట్టు లచట. 54 


విరాటపర్వము - పంచమాశ్వాసము 617 


ప్రతిపదార్దం: అర్జ్హున= అర్జునుడి యొక్క; అ(స్త= అ(స్తములచేత; ఖండిత= తెగగొట్టబడిన; ఆతప(త్ర= గొడుగులు; ధ్వజ= 
(=) జ జ [2] 

జెండాలు; చామరములు= వింజామరములును; గాలిన్‌= గాలిచేత; చదలన్‌= ఆకాశంలో; తూలన్‌= కదలగా; చిహ్నముల= రాజ 

చిహ్నాల; విభూతిన్‌= సంపదను; చెందంగన్‌= పొందగా; ఆడుచున్న యట్టులన్‌= ఆడుతున్నట్టు; అప్పుడు; అచటన్‌= ఆ ప్రదేశంలో; 

కడున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= 'ప్రకాశించాయి. 


తాత్పర్యం: అర్జునుడి అ(స్రాలతో ఖండించబడ్డ గొడుగులు, జెండాలు, చామరాలు గాలిలో కదులుతూ రాజచిహ్నాల 
సంపద గాలిలో ఆడుతున్నట్టుగా చూచేవారికి కనిపిస్తూ ప్రకాశిస్తున్నాయి. 


క. _ ఒకమలటి కిరీటి కట్టెది। రికి నఖిముటి బోయి రేని రెండవమా తీ 
య్యకొనుట కోర్వంగ లేరై । రొకళ్ళు( గురురాజ సేన యోధులలోనన్‌. 55 


ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడి; కడు+ఎదిరికిన్‌= ఎదుటికి; ఒకమటి= ఒకసారి; అటిముటిన్‌= తొందరపాటుతో; పోయిరి+ఏనిన్‌= 
వెళ్ళినప్పటికీ; రెండవమాటు= రెండవసారి; ఇయ్యకొనుటకున్‌= ఒప్పు కొనటానికి; కురురాజుసేన= దుర్యోధనుని సేనలోని; 
యోధులలోనన్‌= వీరులలో; ఒకళ్ళున్‌= ఒక్కరైనా; ఓర్వంగ లేరు+ఐరి= తట్టుకొనలేకపోతున్నారు. 


తాత్పర్యం: కౌరవసేనలోని వీరులు ఎవ్వరైనా ఒక్కసారి అర్జునుడి మీదికి తొందరపడి యుద్దానికి వెళ్ళారా, అంతే. 
ఇక రెండవసారి వెళ్ళటానికి ఎవ్వరూ సాహసించటం లేదు. 


నిశేషం : కురువీరులకు అర్జునుడు సింహస్వప్షమయ్యాడు. ఇందులో అర్జునుడి పరా(క్రమం వస్తుధ్వని. (సంపా.) 


సీ, మండితధ్వజదండమండలంబులC గిట్టి ; విటతాటనంబుగా విటిచి విటిచి, 
చటులఖురోద్దటాశ్వ శ్రేణి. బొదివి ర। యంబున( దునిమి తూ(టాడి యాడి, 
రాజిత బహువిధ రథ సమూహము. జొచ్చి । గలిబిలి యగునట్లు గలంచి కలచి, 
మదభర భీషణ మాతంగముల ముట్టి; చిందట వందటి చేసి చేసి, 


ఆ. పటుపదాతి చయముపై రౌద్రరస మహో । గ్రముగ నడరి నేల. జమరి చమరి 
సవ్యసాచి బాణ సంఘంబు మత్తశుం । డాల ఘోరలీలం గేలి సలిపె. 56 


ప్రతిపదార్థం: సవ్యసాచి బాణ సంఘంబు= అర్జునుడి బాణ సమూహం; మత్తశుండాల= మదించిన ఏనుగు యొక్క; ఘోరలీలన్‌= 
భయంకరమైన విలాసంతో; మండిత= అలంకరించిన; ధ్వజ= జెండాలయొక్క; దండమండలంబులన్‌= కర్రల సమూహాలను; 
విటతాటనంబుగాన్‌= తారుమారయ్యేటట్టుగా; విజిచి, విజిచి= బాగా విరిచివేసి; చటుల= చంచలమైన; ఖుర= గిట్టలతో; ఉద్భట= 
గొప్పవైన; అశ్య(శ్రేణిన్‌= గుర్రాల వరుసలను; పొదివి= పట్టి; రయంబునన్‌= వేగంగా; తునిమి= నరికి; తూంటాడి+ఆడి= 
ముక్కలుముక్కలుగా చేసి; రాజిత= (ప్రకాశించే; బహువిధ= అనేక రకాలైన; రథ సమూహమున్‌= రథాల సమూహాన్ని; చొచ్చి= 
ప్రవేశించి; గలిబిలి+అగునట్టు= గజిబిజిగా; కలంచికలంచి= చిందరవందర చేసి; మద= మదంతో; భర= నిండిన; భీషణ= 
భీకరమైన; మాతంగములన్‌= ఏనుగులను; ముట్టి= చుట్టుముట్టి; చిందణవందణు= అస్తవ్యస్తం; చేసి చేసి; పటు= సమర్థమైన; 
పదాతి= కాల్బలముయొక్క; చయముపైన్‌= సముదాయం పై; రౌద్రరస= రౌద్రరసంచేత; మహా+ఉ([గ్రముగన్‌= ఎక్కువ భయంకరంగా; 
అడరి= అతిశయించి; నేలన్‌= భూమిపై; చమరి చమరి= రాచి రాచి; బాణ సంఘంబు= బాణాల సమూహం; కేలి= ఆట 
(యుద్ద(క్రీడ); సలిపెన్‌= చేసింది. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జెండా కర్రలను తారుమారుగా చేసి విరుగగొట్టి, గొప్పవైన గుర్రాలను ముక్కలు ముక్కలుగా చేసి, 
రథాలను చిందరవందరగా చేసి, మదంతో నిండిన ఏనుగులను చుట్టుముట్టి అస్తవ్యస్తం చేసి, మహో(గ్రమైన పదాతి 
దళాన్ని నేల రాచి, మదించిన ఏనుగు భయంకరంగా విహరించినట్టు అర్జునుడి బాణసముదాయం విలాసంగా ఆట 
ఆడుకొన్నట్లుగా యుద్ద క్రీడ చేసింది. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడు కురువీరసేనల నడుమ మదించిన ఏనుగు ఏ విధంగా దారుణంగా విధ్వంస కరంగా 
భయంకరంగా విహరిస్తుందో అట్లా విహరించి యుద్ద క్రీడ చేశాడు. శుండాలం అంటే తొండంతో నీటిని [గ్రహించేది అని అర్థం. 
మదించిన ఏనుగు తన తొండాన్ని ఉపయోగించి ఎట్లా ధ్వంసకాండను నిర్వహిస్తుందో అట్టా అర్జునుడు గాండీవ వినిర్ముక్త బాణ 
సంఘాన్ని ఉపయోగించి కురువీరుల చతురంగ బలాలను నుగ్గు చేశాడు. ఇది చక్కని సామ్యం. ఇందులో అయిదు రకాలైన 
క్రియలు చెప్పబడ్డాయి. విరవటం, తూటాడటం, కలచటం, చిందరవందర చేయటం, చమరటం. ఈ (క్రియలు ఏనుగు చేసే 
ధ్వంసక్రీడలు. అర్జునుడు చేసిన యుద్దక్రీడలు. మదించిన శుండాలం తొండంతో ధ్వజ దండాలను విరుస్తుంది. అట్లాగే అర్జునుడు 
కేతనాలను విరుగగొట్టాడు. శుండాలం గుర్రాలను చుట్టుముట్టి తొండంతో ఎట్లా దానిని కలచివేస్తుందో అట్లాగే అర్జునుడు 
రథసైన్యం మధ్యలో (ప్రవేశించి వలయాకారంగా తిరిగి వాటిని కలచి వేశాడు. మత్త శుండాలం మదించిన మాతంగాలను 
చుట్టుముట్టి తొండంతో కొట్టి చిందరవందర చేసినట్లుగానే అర్జునుడు కూడా బాణాలతో కొట్టి మదేభాలను కలతపరిచాడు. 
మతంగ మహర్షివలన పుట్టింది మాతంగం. ఆ శబ్దం ఉత్తమ వంశజులైన వీరులను, మేలిజాతి ఏనుగులను స్ఫురింపచేయటం 
విశేషం. శుండాలం రుద్ర సంబంధమైన రసావేశంతో (అంటే రుద్రుడివలె సంహారం చేసే భావావేశంతో) మహా భయంకరమైన 
తొండంతో మనుషులను పట్టి నేలకు కొట్టి రాచి చంపినట్టు అర్జునుడు మహా కోపావేశంతో గాండీవ పాండిత్యం (ప్రదర్శించి 
పదాతులను బాణాలతో కొట్టి నేలపై పడి చనిపోయేటట్టు రాచిరంపాన పెట్టాడు. మదించిన శుండాలం ఎంత ఘోరమైన పద్దతిలో 
విలయం చేస్తుందో అట్లాగే అర్జునుడు రౌద్రరస మహోగ్ర ప్రవృత్తితో శత్రుసేనలను చెండాడుతూ యుద్ధకేళిని అవలీలగా, 
విలాసంగా చేశాడని భావం. సవ్యసాచి శుండాలం వంటివాడనీ, అతడి బాణసంఘం తొండంవంటిదనీ ఇక్కడ (గ్రహించాలి. 
ఏనుగు తిరిగిన తోట ఎట్లా ధ్వంసమౌతుందో అక్కడి సైన్య వ్యూహం అట్లా ధ్వంసమైన ఒక దృశ్యాన్ని భావుక మనోవీథిలో 
తిక్కన దర్శనీయంగా ప్రదర్శించాడు. (సంపా.) 


ఉ.  శిక్షిత చిత్రసంగర విశేషములం బ్రతిహేతి ఖండనా 
దక్షత పెంపుసొంపునను దైవబలంబున నత్తటిన్‌ సహ 
స్రాక్షతనూజు సారథి రథాశ్వచయ ధ్వజముల్‌ పరాస్త్ర శ 
స్రక్షతి లేక యొప్పె( గురుసైన్యము వెక్కస మంది బెగ్గిలన్‌. 57 


ప్రతిపదార్థం: శిక్షిత= నేర్వబడిన; చిత్ర= రకరకాలైన; సంగర= యుద్దంలోని; విశేషములన్‌= విశేషక్రియలచేత; (ప్రతిహేతి= 
శత్రువుల ఖడ్గాలయొక్క; ఖండనా= ఖండించటంలోని; దక్షత= సామర్థ్యంయొక్క; పెంపు సొంపునను= అభివృద్ది వైభవంచేతను; 
దైవబలంబునన్‌= దైవబలంచేతను; ఆ+తటిన్‌= అప్పుడు; సహ(స్ర+అక్షతనూజు= ఇంద్రుడి కొడుకైన అర్జునుడి యొక్క; సారథి= 
సారథియు; రథ= రథమున్నూ; అశ్వచయ= అశ్వముల సముదాయమున్నూ; ధ్వజముల్‌= జెండాలున్నూ; పర= శత్రువులయొక్క; 
అస్త= మం[త్రసహితమైన బాణాలయొక్క; శస్త= బాణాలయొక్క; క్షతి= దెబ్బ; లేక= లేకుండా; కురుసైన్యము= కౌరవసేన; 
వెక్కసము+అంది= సహించలేక; బెగ్గిలన్‌= భయపడగా; ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 619 


తాత్సర్యం: అర్జునుడు క్రమబద్దంగా నేర్చిన విచిత్ర యుద్ద శిక్షణ విశేషాలతో, శత్రువుల బాణాలను ఖండించే నేర్పుతో 
యుద్దం చేస్తున్నాడు. ముఖ్యంగా దైవబలం ఉన్నందువలన శత్రువులు (ప్రయోగించే అ(స్రాలవలన, శస్రాలవలన అతడి 
సారధికి, రథానికి, గుర్రానికి, జెండాలకు ఏరకమైన దెబ్బ తగలకుండా ఉండటం చూచి కౌరవసేనలోని వారు సహించలేక 


అసూయపడ్డారు, బాధపడ్డారు. 


విశేషం : అలం: కావ్యలింగం. ఈ పద్యం వెనుకటి (56వ) పద్యానికి 'ప్రతిరూప (౮016250 శిల్పం. అందులో శత్రువీరుల విరిగిన 
రథాల వర్ణనం. ఇందులో చెక్కుచెదరని అర్జునుడి రథ వర్ణనం - భావుకుల మనస్సులలో వస్తుధ్వని నాశ్రయించి ఏకైక వీరుడైన 
అర్జునుడి పరాక్రమం ధ్వన్యమానం కావటం విశేషం. శత్రువులు చుట్టూ మూగి అ(స్త్రాలనూ, శస్రాలనూ ప్రయోగించి అర్జునుడిని 
విరథుడిని చేయటానికి వేయి విధాల యత్నించారట! కాని, అతడి రథం క్షేమంగా ఉండి, వారి రథాలే కూలిపోయాయి. వారు 
దానికి సహించలేకపోయారు. అసూయపడ్డారు. బాధకూడా పడ్డారు. శత్రువుల కా అవస్థలను కల్పించటమే విజయుడి వీరలక్షణం. 
అర్జునుడు తన రథాశ్వ ధ్వజసారథులను రక్షించుకొనటానికి కవి రెండు హేతువులను చెప్పాడు. 1. దక్షత 2. దైవబలం. దక్షత 
శిక్షణవలన పెంపొందుతుంది. శత్రువులు ప్రయోగించే ఆయుధాలను నేర్పుతో ధ్వంసం చేసినప్పుడు సొంపు మీరుతుంది. 
అర్జునుడి దక్షత సొంపుపెంపులను (ప్రదర్శించింది. అది పురుష యత్నంయొక్క సామర్ధ్యాన్ని తెలిపింది. పురువయత్నం 
దైవానుకూల్యం వలన కాని సిద్దించదు. అర్జునుడి రథం దేవ నిర్మితం, దైవరక్షితం. కపిధ్వజం మహిమాన్వితం. అందువలన 
మానవులకు దుర్భేద్యం. ఇవి అర్జునుడి రథం భగ్నం కాకుండా ఉండటానికి అమరిన హేతువులు. “సమర్ధనీయస్యార్థస్య కాన్యలింగం 
సమర్థనం” అనే లక్షణం (ప్రకారం విజయుని రథక్షేమాన్ని సమర్థిస్తున్న ఈ పద్యంలో కావ్యలింగాలంకారం శోభిస్తున్నది. (సంపా.) 


క.  తేజోధను(డగు నరుండు । ద్దా జితగతి నడుమ మెటిసి బడబాగ్ని దళం 
బై జలనిధి. ద్రెక్కొనియెడు । నోజం గురుబలము పేర్మి యుడిపెం దోడోన్‌. 58 


ప్రతిపదార్థం: తేజస్‌()+ధనుండు+అగు= తేజస్సే ధనంగా కలవాడైన; నరుండు= అర్జునుడు; ఉద్రాజిత= ప్రకాశించే; గతిన్‌= 
రీతిగా; నడుమన్‌= కౌరవసేన మధ్య; మెరసి= ప్రకాశించి; బడబా+అగ్ని= సముద్రంలో ఆడుగుర్రం ముఖాకారంలో ఆరకుండా 
మండే అగ్ని; దళంబు+ఐ= మిక్కుటమై; జలనిధిన్‌= సముద్రాన్ని; త్రెక్కొనియెడు+ఓజన్‌= (త్రాగేవిధంగా; తోడ్లోన్‌= వెన్వెంటనే; 
కురుబలము= కౌరవసైన్యముయొక్క; పేర్మి= అతిశయాన్ని; ఉడిపెన్‌= పోగొట్టాడు. 


తాత్సర్యం: తేజస్వి అయిన అర్హునుడు కౌరవసేన మధ్య ప్రకాశిస్తూ ఉంటూ, సముద్రంలో ఉండే బడబాగ్ని సము ద్రజలాన్ని 
pe par.) 
త్రాగేసినట్టుగా కౌరవసేన పెంపును తగ్గిస్తూ, వారి ఉత్సాహాన్ని, అతిశయాన్ని మాన్సేశాడు. 


విశేషం : అలం: ఉపమ. శత్రుసేనల మధ్య చేరి అర్జునుడు వాటి బలుపును (క్రమంగా తగ్గిస్తున్నాడు. ఈ అంశాన్ని తిక్కన 
అలంకార సుందరంగా చెప్పాడు. సముద్ర జలం పొంగి ప్రళయం రాకుండా దాని గర్భంలో ఆడు గుర్రపు ముఖాకృతిలో 
బడబాగ్ని నిరంతరం (ప్రజ్వలిస్తూ సముద్రజలాలను (త్రాగుతూ ఉంటుందని పురాణగాథ. అర్జునుడు కౌరవసేన అనే సముద్రం 
పెచ్చు పెరగకుండా చతుర్విధ సైన్యాలను మట్టు పెట్టుతున్నాడని ఉపమాన స్వారస్యం. బడబాన్నివలె అర్జునుడు తేజస్వి కావటం 
(తేజోధనుడు), పైకి బాగా ప్రకాశంగా వెలుగుతూ కనబడటం (ఉద్రాబిత గతి), నడుమ ఉండటం - అనే సామ్యగుణాలు 
కలిగిఉన్నాడు. లోకంలో అగ్ని చతుష్టయం ప్రసిద్ధం. అవి బడబాగ్ని, జఠరాగ్ని, గృహాగ్ని, వైద్యుతాన్ని లేదా దావాగ్ని. (సంపా.) 


తే. కాలపక్వంబులైన లోకముల జముండు । బారిసమరెడు చాడ్పున మారిమసంగి 
యుగ్రరూపుండై శౌర్యసమగ్ర బాహు । సంపదుద్దాము6ండగు క్రీడి చంపె రిపుల. 59 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కాల= కాలంచేత; పక్వంబులు+ఐన= మరణానికి సిద్దమైన; లోకములన్‌= జనులను; జముండు= యముడు; 
బారిసమరెడు చాడ్పునన్‌= చంపేటట్టుగా; శౌర్య= బలముతో; సమ(గ్ర= పూర్ణమైన; బాహు సంపద్‌= భుజబల సంపదతో; 
ఉద్దాము(డు= అతిశయించినవాడైన; (క్రీడి= అర్జునుడు; మారిమస(గ౧= మిక్కిలి చెలరేగి; ఉగ్రరూపుడు+ఐ= భయంకరమైన 
రూపం కలవాడై; రిపులన్‌= శత్రువులను; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: చనిపోయే కాలం దాపురించిన (కాలం పండిన, కాలం తీరిన) జనులను యముడు నిర్ణయగా చంపున 
ట్లుగా, పరాక్రమంతో నిండిన బాహుసంపదతో అతిశయించిన అర్జునుడు బాగా చెలరేగి భయంకరుడై శత్రురాజులను 
చంపాడు. 


విశేషం : అలం: ఉపమ. అర్జునుడిని యముడితోనూ, సైనికులను కాలం తీరిన జీవులతోనూ పోల్చటం అర్థవంతంగా ఉన్నది. 
జీవులను యముడు ఎక్కడ ఉండి ఎప్పుడు ఎట్టా చంపుతాడో తెలియనట్టుగానే, అర్జునుడి చేతిలో సైనికులు ఎప్పుడు ఎట్టా 
చనిపోతున్నారో తెలిసికొనటం దుర్లభంగా ఉన్నదని అలంకార ధ్వని. అర్జునుడి శరవేగ పాండిత్యం గమ్యమానం. (సంపా.) 


వ. అట్టియెడ మున్ను తురంగమఖురాదులం దూలిన కెంధూళియుం, బైపయి నెగయ( బరబలంబు నెత్తుట 
జొత్తిల్లుచు నుచ్చి చను వివ్వచ్చు నిశితశర పరంపరలు సైనిక శరీరంబులపై సుడిసి తడిసి రుధిర శీకర నికర 
వికీర్ణ రవికిరణ పరిణతం బగు సమీరణంబును, ధారాళ కరాళ రక్తపరిషిక్త విశ్వంభరా భాగంబునుం గలయం 
గెంపు సంపాదించి యకాలసంధ్య నావహించినం దదుచిత వ్యాపార పారంగతంబులై పొడసూపిన 
యుడుగణంబులుంబోలె బొలుచు ధనంజయసాయక దళిత కుంజర కుంభ వికీర్ణ మౌక్తిక విసరంబుల 
వలనను, సముదీర్ణ మద వేగ దుర్నివార వారణ విదారణంబు లగు నర్జునా స్త పాతంబుల బెదరి తేంట్లెగయుట 
పొగలెగయుటయుం, బ్రతిభట బాణఘట్టనంబునం బాండవమధ్యము కాండ ప్రకాండంబుల నిబిడ జ్వాలలు 
నిగుడుట మంటయునుగా, మూర్తం బగు తదీయ క్రోధ దవానలంబు చటచ్చటాశబ్దంబుల చాడ్చునం 
జెలంగుచున్న యుధిష్టిరానుజు నతినిష్టుర భల్లభజ్యమాన బలవదరాతి ఖరాస్థి నిస్వనంబుల వలనను, దొట్టి 
తొట్టి యెడనెడ మడువులు గట్టు శోణితంబు నీళ్ళునందుంబడి తేలాడు వెలిగొడుగులు పుండరీకంబులును, 
వింజామరలు మరాళ పుంజంబునునై కొలంకుల చందంబు నొంద వాని కెటి(గెడు కొదమతుమ్మెదల పదుపుల 
పగిదిందొరంగు నాఖండలతనయ ఖండిత పరవీరకాలాయస నారాచ శకలంబులవలనను, గిరీటి శర పాటవ 
పరిస్వోటిత రిపు కపాల గళిత మస్తిష్కపలల పంకంబునను, నలుదెసల నంతంత( గదియం జాంగి పడియున్న 
కృత్తకరచరణంబులను, వెదపదనికి రొంపి. గలంచి వరుజులు పదిలంబుగా నమర్దిన కేదారంబు తెటింగు 
దోంచుటకు నీడై చతురహలికుండు సల్లు పరువంపు మొలకల చెలువునం బెల్లు డుల్లు ఫల్గునాశుగ సంతాడన 
వికీర్ణ శత్రుశేఖర వజ్రవ్రజంబుల వలనను, సంగ్రామం బభిరామం బయ్యును ఘోరప్రకారం బయ్యె; 
నమ్మహాభయంకర సంకుల సమరంబున. 60 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అప్పుడు; మున్ను= ముందుగా; తురంగమ= గుర్రాల; ఖురాదులన్‌= డెక్కలు మున్నగు వాటిచేత; 
తూలిన= ఎగిరిన; కెంపు+ధూళియున్‌= ఎ(్రని పరాగం; పైపయిన్‌= పైపైకి; ఎగయన్‌= ఎగురగా; పరబలంబు= శత్రువులయొక్క 
సేన; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిల్లుచున్‌= తడిసి ఎర్రపడుతూ; ఉచ్చి= శరీరములో దూరి; చను= వెళ్లెడి; వివ్వచ్చు= అర్జునుడియొక్క; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 621 


నిశిత= వాడియైన; శర= బాణాలయొక్క; పరంపరలును= వరుసలున్నూ; సైనిక= భటులయొక్క; శరీరంబులపైన్‌= శరీరాలమీద; 
సుడిసి= చుట్టుకొని; తడిసి; రుధిర= రక్త; శీకర= బిందువులయొక్క; నికర= సముదాయంతోనూ; రవికిరణ= సూర్యకిరణాలతోనూ; 
పరిణతంబు+అగు= పక్ష్వమైన; సమీరణంబును= గాలియున్నూ; ధారాళ= హెచ్చైన; కరాళ= భీకరమైన; రక్త= రక్తంతో; పరిషిక్త= 
తడుపబడిన; విశ్యంభరా భాగంబునున్‌= భూమిభాగమున్నూ; కలయన్‌= అంతటను; కెంపు= ఎగ్రనిరంగు; సంపాదించి= కలిగి; 
అకాల= కానికాలాన; సంధ్యన్‌= సంధ్యా సమయాన్ని; ఆవహించినన్‌= కల్లజేయగా; తద్‌+ఉచిత= దానికి తగిన; వ్యాపార= 
పనిలో; పారంగతంబులు+ఐ= ఎగిరినవై; పొడచూపిన= కన్పట్టిన; ఉడుగణంబులున్‌+పోలెన్‌= నక్షత్ర సముదాయాల వలె; పాలుచు= 
(ప్రకాళించెడి; ధనంజయ= అర్జునుడియొక్క; సాయక= బాణాలచేత; దళిత= చీల్చబడిన; కుంజరకుంభ= ఏనుగుల కుంభస్థలాల 
నుండి; వికీర్ల= వెదచల్లబడిన; మౌక్తిక= ముత్యాలయొక్క; విసరంబువలనను= సముదాయము వల్లను; సముదీర్ల= అతిశయించు; 
మదవేగ= మదముయొక్క వేగంచేత; దుర్నివార= నివారించరాని; వారణ= ఏనుగులను; విదారణంబులగు= (బద్దలుచేసే; 
అర్జున+అ(స్త= అర్జునుడి అస్రాలయొక్క; పాతంబులన్‌= పడటానికి; బెదరి= భయపడి; తేంట్టు= తుమ్మెదలు; ఎగయుట= 
ఎగురుట; పొగలు; ఎగయుటయున్‌= ఎగురుటయున్నూ; ప్రతిభట= శత్రు భటులయొక్క; బాణ ఘట్టనంబునన్‌= బాణాలు 
ఒరసికొనటంచేత; పాండవమధ్యము= అర్జునుడియొక్క; కాండ= బాణాల; (ప్రకాండంబుల= సముదాయాల; నిబిడజ్వాలలు= 
దట్టమైన మంటలు; నిగుడుట= ఎగయుట; మంటయును+కాన్‌= జ్య్వాలగాను; మూర్తంబు+అగు= మూర్తీభవించిన; తదీయ= 
అర్జునుడి సంబంధమైన; (క్రోధ= కోపమనెడి; దవానలంబు= దావాగ్ని యొక్క; చటచ్చటా శబ్దంబుల చాడ్సునన్‌= చిటచిటమనే 
చప్పుడుల వలె; చెలంగుచున్‌+ఉన్న= వ్యాపిస్తున్న; యుధిష్టిర+అనుజు= ధర్మజుడి తమ్ముడైన అర్జునుడి యొక్క; అతి నిష్టుర= 
మిక్కిలి కఠినమైన; భల్ల= బల్లెములచేత; భజ్యమాన= పగులగొట్టబడుతున్న; బలవత్‌= బలవంతులైన; అరాతి= శత్రువులయొక్క; 
ఖర+అస్థి= గట్టివైన ఎముకల; నిస్వనంబుల వలనను= ధ్వనుల వలనను; తొట్టి తొట్టి= ప్రవహించి; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; 
మడువులుకట్టు= చెరువులుగా తయారైన; శోణితంబు= రక్తము; నీళ్ళున్‌= నీళ్ళును; అందున్‌+పడి, తేలాడు= అందుపడి 
తేలియాడుతున్న; వెలిగొడుగులు= తెల్లని గొడుగులు; పుండరీకంబులును= తెల్లతామర పువ్వులును; వింజామరలు= చామరాలు; 
మరాళ పుంజంబున్‌= హంసల గుంపులును; అయి= మారి; కొల(కుల చందంబునన్‌= సరస్సుల పోలికను; ఒందన్‌= పొందగా; 
వానికిన్‌= వాటిలోనికి; ఎఅగౌడు= దిగునట్టి; కొదమ తుమ్మెదల= పడుచు తుమ్మెదలయొక్క; పదుపులపగిదిన్‌= సముదాయాలవలె; 
తొర(గు= పడునట్టి; ఆఖండల తనయ= ఇంద్ర సుతుడైన అర్జునుడిచేత; ఖండిత= తెగగొట్టబడిన; పరవీర= శత్రువీరులయొక్క; 
కాల+అయస= నల్లని ఇనుపవైన; నారాచశకలంబుల వలనను= బాణాల ముక్కల వలన; కిరీటి= అర్జ్హునుడియొక్క; శర= 
బాణాల; పాటవ= బలంచేత; పరిస్ఫోటిత= పగులగొట్టబడిన; రిపు= శత్రువుల) కపాల= తలపురైలనుండి; గళిత= జారిన; 
మస్తిష్క= మెదడు; పలల= మాంసమనెడు; పంకంబునను= బురదవలనను; నలుదెసలన్‌= నాలుగు మూలలందును; అంతంతన్‌= 
మరింత; కదియన్‌= సమీపించగా; చాంగిపడి+ఉన్న= సాగిలపడిఉన్న; కృత్త= నరుకబడిన; కరచరణంబులను= చేతులు, కాళ్ళచేతను; 
వెదపదనికిన్‌= ఎదకు పదనైన సమయానికి; రొంపి= బురద; కలంచి= కలియగొట్టి; వరుజులు= మడికి ఆయా చోట్ల ఏర్పరచిన 
చిన్న కట్టలు; పదిలంబుగాన్‌= జా(గ్రత్తగా; అమర్శిన= కట్టియున్న; కేదారంబు తెరంగు= మాగాణి భూమిరీతి; తోయటకున్‌= 
తోచుటకు; ఈడై= తగియుండి; చతురహలికుండు= నేర్పుకల రైతు; చల్లు= చల్టునట్టి; పరువంపు మొలకల చెలువునన్‌= 
మంచిగా పైకి వచ్చే అంకురాల రీతి; పెల్లుడుల్లు= ఎక్కువగా రాలెడి; ఫల్లున+ఆశుగ= అర్జునుడి బాణాలయొక్క; సంతాడన= 
దెబ్బలచేత; వికీర్ల= విరజిమ్మబడిన; శృత్రు= శత్రువులయొక్క; శేఖర= కిరీటములందలి; వ(జ్రవ్రజంబులవలనను= వజ్రాల 
సముదాయాల వలనను; సం(గామంబు= యుద్దం; అభిరామంబు+అయ్యున్‌= అందంగా ఉన్నను; ఫరోర్నప్రకారంబు= 
భయంకరమైనది; అయ్యెన్‌= ఐనది; ఆ+మహాభయంకర= మిక్కిలి భయముగొల్పునట్టి; సంకుల= రద్దీగా ఉన్న; సమరంబునన్‌= 
యుద్దంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో మొదట గుర్రాల డెక్కలవలన పైకెగిరిన ధూళి ఎర్రగా ఉన్నది. అది తిరిగి నెత్తురులో 
కలిసిపోతుంది. అర్జునుడు వేసిన వాడి బాణాలు ఎదుటివాళ్ళను చీల్చుకొని వెళ్ళిపోతున్నాయి. వాళ్ళమీద తిరిగి 
రక్తబిందువులతో కలిసిన గాలి, రక్తంతో తడిసిన భూమి భాగమంతా కాలంకాని కాలంలో వచ్చిన సంధ్యవలె ఉండగా, 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


దానికి తగినట్టుగా నక్షత్రాలు వచ్చాయా అన్నట్టు అర్జునుడి బాణాలవలన పగిలిన ఏనుగుల కుంభస్థలాల నుండి 
జారిపడిన ముత్యాలు ప్రకాశిస్తున్నాయి. అదివరలో ఏనుగుల మీద వాలి ఉన్న తుమ్మెదలు బాణ ధ్వనికి పైకెగిరిపోగా 
అది పొగవలె, అర్జునుడి బాణాలు శత్రువుల బాణాలను రాచినప్పుడు పుట్టే మంటలు మంటలవలె కన్సడి, అర్జునుడి 
కోపం మూర్తీభవించి వచ్చినదా అన్నట్లు అనిపిస్తున్నవి. ఆ (క్రోధాగ్ని చిటపటలవలె శత్రువుల బలమైన ఎముకలను 
చీల్ళేటప్పుడు వచ్చిన చప్పుడా అనిపిస్తున్నది. అది అట్లా ఉండగా - రక్తం అక్కడక్కడ మడుగులు కట్టింది. దానిలో 
పడి తేలియాడే వెల్లగొడుగులు తెల్ల తామరపువ్వులవలెనూ, వింజామరలు హంసలవలెనూ ఉన్నందున ఆ మడుగులు 
సరస్సులవలె ఉన్నాయి. ఆ సరస్సుల్లోని ఆ పద్మాలమీదికి దూకే తుమ్మెదలవలె ఉన్నాయి నరికిన నల్లని బాణాల 
ముక్కలు. అర్జునుడి బాణాలతో తెగిన పురైలలో నుండి మెదడు మాంసం జారిపడి అంతా బురద బురద కాగా, 
దాని కంతకూ మడిచుట్టూ గట్టువేసి మంచి రైతు విత్తగా మొలిచిన మొలకల వలె శత్రువుల కిరీటాలనుండి రాలిన 
వజ్రాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూడటానికి ముచ్చటగానే ఉన్నా అతి భయంకరంగా, ఎవరెవరిని ఏం చేస్తున్నారో 
తెలియనంత సమ్మర్తంగా సమరం సాగుతున్నది. 


నిశేషం : 1. అలం: ఉగత్రేక్ష, ఉపమ, వృత్త్యను ప్రాసం. భయానక బీభత్స దృశ్యాలను అలంకారంతో రమణీయం చేసి పఠితలకు 
ఆస్వాదయోగ్యం చేసే రసవిద్య తిక్కన సొంతం. దానిని శబ్బ్దార్జాలంకారాల సాయంతో ఇక్కడ సాధించాడు. 


2. ఈ ఘట్టంలో రణరంగంలో కనబడుతున్న నాలుగంశాలను తిక్కన వర్ణించాడు. మొదటిది - రక్తసిక్తమైన రణభూమి. 
అది సమయం గాని సమయంలో ఏర్పడిన సాయంసంధ్యాకాలంలోని ఆకాశమా అన్నట్టు రాణించింది. (ఉత్రేక్షు. గు[ర్రాల 
గిట్టలతో రేగిన ఎర్రని దుమ్ము సంధ్యారుణ కాంతిగా, శత్రువుల శరీరాలనుండి పైకి చిమ్ముకొని వస్తున్న రక్తధారలలో తడుస్తూ 
కిరీటి బాణాలు సైనికులను చంపి వాటిమీద పడుతూ ఉంటే, రక్తపు బొట్ల కాంతులతో మెరుస్తున్న దృశ్యం సంధ్యాకాల సూర్యకిరణ 
కాంతిని తలపిస్తున్నది. బాణవేగం గాలిగా రాణిస్తున్నది. రక్తంతో బాగా తడిసిన నేలంతా సంధ్యాకాలంలో నల్లబారిన ఎ|ర్రని 
రంగుతో నిండిన ఆకాశభాగం వలె ఉన్నది. అది పట్టపగలే అయినా రణభూమి సంధ్యాకాలమో అన్నట్టు రాణించింది. దానికితోడు 
ఏనుగుల కుంభస్థలాలు పగిలి వెలువడిన ముత్యాలు ఆ సంధ్యాకాలంలో నక్షత్రాలు మొలిచాయా అన్నట్టున్నాయట! బీభత్సంలో 
రమణీయ దర్శనం. 


రెండవది: అర్జునుడు ఏనుగులను బాణాలతో ఖండిస్తున్నాడు. మదగజాల శరీరాలనుండి కారే మదజలాన్ని (త్రాగుతూ ఉన్న 
తుమ్మెదలు బాణాల దెబ్బలకు పైకి ఎగిరాయి. అవన్నీ పాగవలె తోచాయి. అర్జునుడి బాణాలు వైరివీరుల బాణాలతో రాపిడి 
పొందటం వలన మంటలు రేగాయి. ఆ దృశ్యం అన్నికీలలుగా తోచింది. బాణాల దెబ్బలకు శత్రువుల ఎముకలు పెటపెటా 
విరుగుతుంటే అవి కార్చిచ్చు వ్యాపించేటప్పుడు కలిగే చిటపట ధ్వనులవలె ఉన్నాయి. మొత్తంమీద రణరంగమనే అరణ్యంలో 
కార్చిచ్చు రేగిన దృశ్యం ఊహించటానికి అనువుగా ఉన్నది. భయానకంలో రమణీయ దర్శనం. 


మూడవది: ఆ రణరంగం ఒక సరోవరమో అన్నట్టు కూడా ఉన్నదట. నెత్తురు మడుగులు నీళ్ళుగా, వాటిమీద తేలియాడే తెల్లని 
గొడుగులు తెల్లతామర పూలుగా, వింజామరలు హంసలుగా, బాణాల నల్లని ఇనుపముక్కలు సరోవరంలోని పద్మాలపై 
వాలుతూవున్న తుమ్మెదలలాగా తోచాయట! బీభత్సంలో రమణీయ దర్శనం. 


నాల్గవది: రణభూమి రైతు వరినాట్టు వేసిన మాగాణిచేనుగా ఊహారమ్యంగా ఉన్నదట. అర్జునుడి బాణాలతో వీరుల పుర్రెలు 
పగిలి మెదడు మాంసం నేలమీద పడ్డదట! అది నీటికి తడిసి పదునైన మెత్తని మన్నువలె ఉన్నదట. తెగిపడిన సైనికుల కరచరణాదులు 
ఆ తడిచేలకు వేసిన కట్టలవలె ఉన్నాయట. శత్రు కిరీటాల నుండి రాలిన మణులు వరినాట్టా అన్నట్టు రాణించాయట. 
ఉత్రేక్షాలంకారమే ఊహరమణీయత్యానికీ ఉత్తమ ఉపకరణమని తిక్కన భావించాడు. బీభత్సంలో రమణీయ దర్శనం. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 623 


చ. ఉక విరోధిసైన్యముల నుక్కుముడంగంగ నుల్లసద్గతిం 
బటిప రథద్విపాశ్వములు పాండవమధ్యము తేరి వీథియం 
దటివటిలై పడం గని భయంపడి యిద్దెస వచ్చెనేని న 
త్తెథి.గయి పోమె యంచు నెడతెంపిగం గొందటు పాయ వాటి(గన్‌. 61 


ప్రతిపదార్థం: ఉజక= లెక్కచేయక; విరోధి= శత్రువులయొక్క; సైన్యములన్‌= సేనలను; ఉక్కు= చేవ; మడంగంగన్‌= చెడునట్టుగా; 
ఉల్లసత్‌+గతిన్‌= తేజస్వంతమైన గమనంతో; పఅపన్‌= తోలగా; రథ= రథాలు; ద్విప= ఏనుగులు; అశ్వములు= గుర్రాలున్ను; 
పాండవమధ్యము= అర్జునుడిని; తేరి వీథియందున్‌= రథ మార్గమందు; అజవజలు+ఐ= చిందరవందరై; పడన్‌= పడుటను; 
కని= చూచి; భయంపడి= భయపడి; ఈ దెసన్‌= ఈ వైపునకు; వచ్చెన్‌+ఏనిన్‌= వచ్చినచో; ఆ+తెజంగు= అదేరీతి (చచ్చుట); 
అయిపోమె= కామా?; అంచున్‌= అనుకొని; ఎడతెంపిగన్‌= దూరంగా; కొందణు= కొంతమంది; పాయ+పాజు(గన్‌= యుద్దరంగాన్ని 
వదలి పరుగున పోగా. 


తాత్పర్యం: ఈ రీతిగా అర్జునుడు విరోధి సైన్యాలను చిందర వందర చేస్తూ ఉండగా అతడి రథాన్ని అడ్డగించటానికి 
వెళ్ళిన వీరులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు పడిపోవటాన్ని చూచిన కొందరు “అటు వెళ్ళితిమా మనగతీ అంతే” 
అనుకొని యుద్దం చేయటం మాని దూరంగా పారిపోగా, (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వాలమ్ములు దా(క ధరన్‌ । వ్రాలు భటుల జూచి యెదలు వడంకంగ మేనుల్‌ 
దూలంగ(దము(దాకళకకయును । నాలము సాలించి కొంద అవల. జనంగన్‌. 62 


ప్రతిపదార్థం: వాలు+అమ్ములు= వాడియైన బాణాలు; తా(కన్‌= తగిలి; ధరన్‌= భూమియందు; వ్రాలు= పడిపోయే; భటులన్‌= 
బంటులను; చూచి= కనుగొని; ఎదలు= హృదయాలు; వడంకంగన్‌= వణకగా; మేనుల్‌= శరీరాలు; తూలంగన్‌= తూలిపడగా; 
తమున్‌= తమ్ము; తాశకకయునున్‌= ఎదిరించకయే; కొందణు= కొంతమంది భటులు; ఆలము= యుద్దం; చాలించి= మాని; 
ఆవలన్‌= మరొక వైపు; చనంగన్‌= పోగా. 


తాత్పర్యం: వాడిబాణాలు తగిలి భటులు నేలమీద పడిపోవటం చూచి, గుండె దడదడలాడి శరీరాలు తూలిపడగా 
కొందరు భటులు అసలు ఎదురుపడటమే మాని దూరంగా పోగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “ప్రొద్దుగ్రుంకిన మట్‌ కాని పోవం డొక్కొ। క్రీడి యని కొంద టాజికి నీడంబోవ 
“బలమునెల్లను దెగటాటి( బటిపికాని । తక్క దెట్టులు' ననుచు. గొందటు చలింప. 63 


ప్రతిపదార్థం: కొందటు; క్రీడి= అర్జునుడు; ప్రొద్దు= సూర్యుడు; (క్రుంకిన మజికాని= అస్తమించిన తర్వాత కాని; పోవండు+ఒక్కొ= 
పోవడేమో; అని= అనుకొని; ఆబికిన్‌= యుద్దానికి; ఈడన్‌+పోవన్‌= వెనుదీయగా; కొందణు; బలమున్‌= సేనను; ఎల్లన్‌= 
అంతటిని; తెగటాణున్‌= చనిపోవునట్టుగా; పజపికాని= చేసికాని; ఎట్టులున్‌= ఎట్టైనను; తక్కండు= మానడు; అనుచున్‌= 
అనుకొంటూ; చలింపన్‌= హడలిపోగా. 


తాత్సర్యం: కొందరేమో ఈ అర్జునుడు ప్రొద్దు (క్రుంకితే కాని విడిచిపోడేమోరా” అనుకొంటున్నారు. మరికొందరు 
సేనలన్నింటిని చంపికాని వదలి డనుకొంటూ హడలిపోగా, (తరువాతి పద్యంతో అన్వయం). 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 
క తరతరమ ప్రజలందునిమెడు | నరు నప్పటి యెత్తికోలునకు సురవిద్యా 

ధర ఖేచరులును భీతిం । బొరసిరి తమదెసకు నేమి పుట్టునొ యనుచున్‌. 64 
ప్రతిపదార్థం: తరతరము+అ= స్థాయీలవారీగా; ప్రజలన్‌= సేనలను; తునిమెడు= చంపునట్టి; నరు= అర్జునునియొక్క; అప్పటి= 
ఆ సమయంలోని; ఎత్తి కోలునకున్‌= ప్రయత్నానికి; సుర= దేవతలు; విద్యాధర= విద్యాధరులు; ఖేచరులును= ఆకసంలో 


సంచరించే మరికొందరు దివ్యులు; తమదెసకున్‌= తమవైపునకు; ఏమి+పుట్టునొ= ఏ బాధ కల్లునో; అనుచున్‌= అని అనుకొంటూ; 
భీతిన్‌= భయంతో; పొరసిరి= (ప్రవర్తించారు. 


తాత్సర్యం: అర్జును డా రీతిగా వివిధ స్థాయిలలోని సైన్యాన్ని తునాతునకలుగా నరికివేస్తుంటే చూడటానికి వచ్చిన 
విద్యాధరాది దేవతలెల్లరు తమకు కూడా ఏమైనా ముప్పు వస్తుందేమో అని భయపడిపోయారు. 


విశేషం : ఉత్తర గో (గహణంలో ఇంతవరకు అర్జునుడు చతుర్విధ సేనాబలాన్ని నురుమాడటమే గమనించాం. ఇంతవరకు 
భీష్మాదికురువీరులు కదలిరాలేదు. చతుర్విధ బలాలు చాలవరకు అర్జునుడితో చేసిన యుద్దంలో చనిపోయాయి. (ప్రతిఘటనం 
చెప్పుకో తగినంత లేని దొమ్మి యుద్దం ఇంతవరకు సాగింది. దానిని సమయానుగుణంగా పార్టుడు ఎదుర్కొని విజయం 
సాధించాడు. గోవులను మరల్చాడు. (సంపా.) 


క. తమ తమ యొద్ది బలంబులు । క్రమ విరళములైన దొరలు గాండివిపై ను 

గ్రముగందజఖుముటయు నాతండు । సమరోల్లాసమున దివ్యశరతత్ప్సరుందై. 65 
ప్రతిపదార్థం: తమ తమ+జఒద్దిబలంబులు= తమవద్దనున్న సేనలు; [క్రమ విరళములు+ఐనన్‌= (క్రమంగా తగ్గగా; దొరలు= 
వీరులైన రాజులు; గాండివిపైన్‌= అర్జునుడి మీదికి; ఉగ్రముగన్‌= భయంకరంగా; తణుముటయున్‌= తరుమగా; అతండు= ఆ 
అర్జునుడు; సమర+జఉల్లాసమునన్‌= యుద్దం మీది వేడ్కతో; దివ్య= దివ్యమైన; శర= బాణ ప్రయోగంలో; తత్పరుండు+ఐ= 
ఆసక్తి కలవాడై. 
తాత్పర్యం: వీరులు తమవద్ద నున్న సేనలు (క్రమక్రమంగా తరిగిపోవటం చూచి, అర్జునుడి మీదికి భీకరంగా తమ 
సైన్యాలను ముందుకు తోస్తూ రాసాగారు. అప్పుడు అర్జునుడు కూడా యుద్దంమీది వేడుకతో దివ్యశరాలను ఏయదలచి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం : పలచబారిన సేనలతో మేటివీరులు రంగంలోకి దిగుతున్న దృశ్యం ఇక్కడ మొదలౌతున్నది. ఇకపై భీష్మాదులతో 
యుద్దం చేయవలసివస్తుంది. అందుకే శస్తాలు చాలవు. అ(స్రాలను ప్రయోగించే ఆసక్తిని ప్రదర్శించాడు అర్జునుడు. (సంపా.) 
సీ. ఆచార్యుడెబ్బది యమ్ముల, నాచార్య। పుత్తు నేడింట(, గృపునిం బదింట, 

దుప్పహు. బండ్రెంట, దుశ్శాసనుని( బది । యేనింట, సౌబలు నెనిమిదింట, 

నమరనదీసూను నటువదింటను నేసి, । రవిసుతు రథ్యసారథుల నొంచి, 

వర్మమంతయుం ద్రుంచివైచి మర్మాస్థి బం । ధములు భేదించి విక్రమము నెటిపి. 


ఆ. యిట్లుదొరలు నొవ్వ నేడ్తెజం దనచేతి । కొలంది సూపి క్రీడి సెలంగి దేవ 
దత్త మొత్తుటయును దత్రైన్యములు సెడ । విటిగి పాణి భీష్యుమటువు సాొచ్చె. 66 


విరాటపర్వము - పంచనూశ్వాసము 625 


ప్రతిపదార్థం: ఆచార్యున్‌= |ద్రోణాచార్యుడిని; డెబ్బది+అమ్ములన్‌= డెబ్బై బాణాలతోనూ; ఆచార్యపుత్రున్‌= (ద్రోణపుత్రుడైన 
అశ్వత్భామను; ఏడింటన్‌= ఏడు బాణాలతోను; కృపుని= కృపాచార్యుడిని; పదింటన్‌= పది బాణాలతోనూ; దుప్రహున్‌= దుష్ప్రహుని; 
పం[డైెంటన్‌= పండ్రెండు బాణములతోనూ; దుశ్ళాసనునిన్‌= దుళ్ళాసనుణ్ణి; పది+ఏనింటన్‌= పదిహేను బాణాలతోనూ; సౌబలున్‌= 
శకునిని; ఎనిమిదింటన్‌= ఎనిమిది బాణములతోనూ; అమరనదీసూనున్‌= గంగాపుత్రుడైన భీష్ముడిని; అరువదింటన్‌= అరువది 
బాణాలతోనూ; ఏసి= కొట్టి; రవిసుతు= సూర్యుని కుమారుడైన కర్షుడి యొక్క; రథ్య= గుర్రాలను; సారథులన్‌= సారథిని; 
నొంచి= నొవ్వకొట్టి; వర్మము= కవచం; అంతయున్‌= అంతా; (త్రుంచివైచి= ముక్కలు చేసి; మర్మ= ఆయువుపట్టులు; 
అస్థిబంధములు= బొమికలను అతుక్కునేటట్లు చేసేవి (కీళ్ళు); భేదించి= పగులగొట్టి; విక్రమము= పరా(క్రమం; నెరపి= కనబరచి; 
ఇట్టు= ఈ రీతిగా; దొరలు= వీరులు; నొవ్వన్‌= బాధపడగా; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; తనచేతికొలంది= తన భుజశక్తిని; చూపి= 
కనబరచి; క్రీడి= అర్జునుడు; చెలంగి= సంతోషించి; దేవదత్తము= తన శంఖమును; ఒత్తుటయును= ఊదగా; తత్‌+సైన్యములు= 
ఆ కౌరవసేనలు; చెడవిరిగి= వికావికలై; పారి= పరుగెత్తి; భీష్ముమణువు= భీష్ముడి చాటునకు; చొచ్చెన్‌= చేరాయి. 


తాత్సర్యం: అర్జునుడు ద్రోణుడిని డెబ్బై బాణాలతోనూ, అశృత్తామను ఏడు బాణాలతోనూ, కృపుడిని పది బాణాలతోనూ, 
దుష్రుహుడిని పం[డైెండు బాణాలతోనూ, దుశ్చాసనుడిని పదేను బాణాలతోనూ, శకునిని ఎనిమిది బాణాలతోనూ, 
భీష్ముడిని అరవై బాణాలతోనూ కొట్టి, ఆపైన కర్షుడి గుర్రాలను, సారథిని బాధపడేటట్టు కొట్టి, సారథి కవచాన్ని 
తునాతునకలు చేసి, కీళ్ళు తొలగేటట్టుగా కొట్టాడు. ఇట్టా తన బలాన్ని చూపి దేవదత్తమనే శంఖం పూరించాడు. ఆ 
శబ్దానికి హడలిపోయిన సేనలన్నీ భీష్ముడి చాటుకు పారిపోయి తలదాచుకొన్నాయి. 


విశేషం : 1.కురువీరులలో శిష్టచతుష్టయంలోని ముగ్గురిపై అర్జునుడు బాణాలు గుప్పించి ఊరుకొన్నాడు. దుష్టవతుష్టయంలో 
అతడి ప్రత్యర్థి కర్ణుడు. అందువలన అతడి రథ సారథులను బాణాలతో బాధించి రథాన్ని రక్షించుకొనలేని అతడి పరా(క్రమాన్ని 
పరిహాసంపాలు చేశాడు. తన కడ్డు చెప్పలేని కర్షుడిపై సవాలు విసిరినట్టుగా దేవదత్తాన్ని పూరించాడు. ఆ శబ్దానికి సైనికులందరూ 
బెదరి పరుగెత్తి భీష్ముడి మరుగున నిలిచారు. ఇది కర్లుడికి మరొక అవమానం. కురుసేనను రక్షించ గలిగిన సామర్థ్యం భీష్ముడికే 
ఉన్నదని సైనికులే చెప్పారు. అర్జునుడు వారిచేత చెప్పించాడు. ప్రగల్భాలాడిన కర్ణుడి రథసారథిని, గుర్రాలను పార్టుడు బాధిస్తుంటే 
అందరూ ఊరకుండిపోయారు. కురువీరులలో కర్షుడంటే ఎంతటి నిర్లిపభావం ఉన్నదో (ప్రదర్శింప చేశాడు అర్జునుడు. 


2.యుద్దం ప్రారంభించేటప్పుడు, పెద్దలమీద బాధించని బాణాలు వేసినప్పుడు కూడా ఒక గౌరవభావాన్ని, ఒక 
మర్యాద(క్రమాన్ని అర్జునుడు పాటించాడు. ఆచార్యుడు, అశృత్తామ, కృపుడు, ఈ వరుస తప్పలేదు. భీష్ముడిని కదిలించ 
దలచుకొనలేదు. ద్రోణాదులు కర్షుడి పరాక్రమం తేలేంతవరకు ముందుకు వచ్చేటట్లు లేరు. మొదటి దెబ్బ అర్జునుడు కర్షుడిపై 
కొట్టాడు. పౌరుషవంతుడైతే అతడు తత్రిప్పికొట్టాలి. ద్వంద్వయుద్దాన్ని కోరుతున్నట్లు కర్ణుడిని కొట్టి శంఖం పూరించాడు. 
దుశ్ళాసనాదులు దుర్భలులు. కర్ణుడి వెనుక ఉండేవారు. అందుకే ఆ దొరలందరిని బాధించి తన బాణలాఘవాన్ని (ప్రదర్శించి 
ఊరుకొన్నాడు. (సంపా.) 


క గాంగేయు(డదవష్టంభో । త్తుంగతనుం డగుచు నిట్లు దూలిన కురు సే 

నాంగంబులంబురికొలిపి సు। సంగతములు సేసె సమరసమ్ముఖములు గాన్‌. 67 
ప్రతిపదార్థం: గాంగేయు(డు= భీష్ముడు; అవష్టంభ= గర్వంచేత; ఉత్తుంగ= ఎత్తయిన; తనుండు+అగుచున్‌= శరీరం కలవాడై; 
ఇట్టు= ఈ రీతిగా; తూలిన= చెదరిన; కురుసేనా+అంగములన్‌= కౌరవసేనలోని రథ, గజ, అశ్వ, పదాతులను; పురికొలిపి= 


ప్రోత్సహించి; సుసంగతములు= బాగా చేరిక కలిగినవిగానూ; సమర సమ్ముఖములుగాన్‌= యుద్దం చేయటానికి 
సంసిద్దములైనవిగానూ; చేసెన్‌= చేశాడు. 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు వారందరికి అండగా నిలబడి, వారందరిని (ప్రోత్సాహపరచి, కలిపి, ఏకం చేసి, యుద్దానికి 
సిద్దమయ్యేటట్టు చేశాడు. 
(©) cy 


విశేషం : యుద్దనిర్వహణలో భీష్ముడు సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తా డనటానికి- శిథిలమైన సైన్యాలను సమీకరించటం, వారిని యుద్దానికి 

సిద్దం చేయటం సాక్ష్యాలు. ఆయన కణాలలో తీసికొన్న చర్యలు ఆశ్చర్యజనకాలు. కురుసైన్యాలకు ఆయనమీద అంత నమ్మకం 
న య ల a 

ఉండటం ధ్వని. (సంపా.) 


వ. ఇట్లు భగ్నబల సమాశ్వాసనోద్దాసి యగు భీష్మ భుజబలంబు ప్రాపున నేచి మాతంగ తురంగ స్యందన 
సందోహంబులతో( గుంభసంభవ కృపాశ్వత్థామ కర్ణ వికర్ణ ప్రముఖ నిఖిల యోధజనంబులు సుయోధను 
ముందట బన్ని నిలిచినం జూచి, సవ్యసాచి ప్రత్యేక ప్రథన కుతూహలాయత్త చిత్తుం డగుచు నుత్తరున కిట్లనియె. 

68 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; భగ్న= చెల్లాచెదరైన; బల= సేనను; సమాశ్వాసన= ఓదార్చటంతో; ఉద్భాసి+అగు= ప్రకాశించే; 
భీష్ము= భీష్ముడి యొక్క; భుజబలంబు (ప్రొాపునన్‌= భుజాలయొక్క బలాల అసరాతో; మాతంగ= ఏనుగుల; తురంగ= 
గుర్రాల; స్యందన= రథాలయొక్క; సందోహంబులతోన్‌= సముదాయాలతో; కుంభ సంభవ= (ద్రోణాచార్యుడు; కృప= కృపుడు; 
అశ్యృత్తామ; కర్ణ వికర్ల ప్రముఖ= కరుడు, వికర్ణుడు మొదలుగా గల; నిఖిల= సమస్తమైన; యోధజనంబులు= వీరులు; సుయోధను 
ముందటన్‌= దుర్యోధనుడి ముందు భాగాన; పన్ని= వ్యూహంగా ఏర్పడి; నిలిచినన్‌= నిలబడగా; సవ్యసాచి= అర్జునుడు; చూచి; 
ప్రత్యేక= ఒక్కొక్కరితో విడివిడిగా; ప్రథన= యుద్దం చేయటంలో; కుతూహల+ఆయత్త= వేడుకకు వశమైన; చిత్తుండు+ఐ= 
మనస్సు కలవాడై; ఉత్తరునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు= చెప్పబోయే రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: చెల్లాచెదరైన సేనను ఓదార్చి భీష్ముడు తన భుజబలంతోనూ, ఏనుగులు, రథాలు, గుర్రాల సందోహంతోనూ, 
ద్రోణ, కృప, వికర్ణాదులైన ప్రముఖ యోధజనంతోనూ దుర్యోధనుడి ముందుభాగంలో వ్యూహంగా పన్ని నిలబడగా, 
అది చూచిన అర్జునుడు వారిలో ఒక్కొక్కరితో యుద్దం చేయటానికి కుతూహలం కలిగినవాడై ఉత్తరుడితో ఈ 
విధంగా అన్నాడు. 


ఉ. “కందము లప్పళించి తురగంబుల నించుక నిల్పు; వైరి సే 
నం దెలియంగ( జూడుము ఘనప్రకరంబును బోలె. గాజు కొం 
చుం దటిచైన దంతి భట సుందరకేతన రాజి గ్రాలంగా 
ముందర గట్టిమై నిలిచి మోహర మున్నవిధంబు గాంచితే? 69 


ప్రతిపదార్థం: కందములు= గుర్రాల మూపులను; అప్పళించి= అరచేతితో కొట్టి; తురగంబులన్‌= గుర్రాలను; ఇంచుక= 
కొద్దిగా; నిల్పు= నిల్పుము; వైరిసేనన్‌= శత్రువుల సేనను; తెలియంగన్‌= బాగా తెలిసేటట్టుగా; చూడుము; ఘన= మేఘాలయొక్క; 
'ప్రకరంబును+పోలెన్‌= సముదాయం వలె; కాణుకొంచున్‌= ఎక్కువగా కమ్ముకొని; తజచు+ఐన= దట్టమైన; దంతి= ఏనుగులు; 
భట= భటులతోను; సుందర= అందమైన; కేతనరాజి= జెండాల వరస; క్రాలంగాన్‌= (ప్రకాశించగా; ముందరన్‌= ఎదుటి భాగాన; 
గట్టిమైన్‌= ధైర్యంతో; నిలిచి= ఎదిరించి నిలిచి; మోహరము+ఉన్న విధంబు= వ్యూహంగా ఏర్పడిన తీరును; కాంచితే?= గమనించావా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 627 


తాత్పర్యం: 'ఉత్తరకుమారా! గుర్రాల మూపులను అరచేతితో తట్టి, కొంచెం ఆపు చేసి, ఎదుటి సేనను పరికించి 
చూడుము. వానకాలంలో మేఘాలు కారుకమ్మినట్టుగా ఏనుగులు, గుర్రాలు, భటుల జెండాలు ఎంతో అందంగా 
గుమికూడి, వ్యూహాన్ని పన్నినట్టుగా ఉన్నాయి. 


నిశేషం : అలం: ఉపమ. 


ఆ. _ కర్టు కేతనంబు గ్రాలెడు నల్లదె । యాత. డాజికేళి కౌతుకమునం 
గడంగి వచ్చుటయును గలిగియున్నది మున్న। తొడరవలయు నతనితోడ మనము.” 70 


ప్రతిపదార్హం: అల్లదె= అదిగో; కర్గు= కర్షుడియొక్క; కేతనంబు= జెండా; (క్రాలెడున్‌= ప్రకాశిస్తున్నది; అతండు= ఆ కర్టుడు; 
అణ ౧M ac) nc) జస (ac) 

ఆజి= యుద్దమనెడు; కేళి= క్రీడ అందలి; కౌతుకమునన్‌= వేడుకతో; కడ(గి= ప్రయత్నించి; వచ్చుటయును= రాకను; కలిగి+ఉన్నది= 

కనబడుతున్నది; మున్ను+అ= ముందుగానే; మనము; అతనితోడన్‌= ఆ కర్షుడితో; తొడరవలయున్‌= ఎదిరించవలెను. 


తాత్పర్యం: 'అదిగో కర్లుడి జెండా ప్రకాశిస్తున్నది. అతడు యుద్దమంటే ఆటగా ఉవ్విళ్ళూరిపోతున్నట్టు కనిపిస్తున్నది. 
(ar) క్‌! లభ! ౧ — 

మనం అంతకంటె ముందుగానే అతడిని ఎదిరించాలి.” 

విశేషం : కౌరవసైన్యంలో కర్షుడే ముందుగా అర్జునుడిని ఎదుర్కొనవలసిన ఒక చిత్రమైన సన్నివేశాన్ని అర్జునుడు కల్పించాడు. 

కురువీరులు కూడా అతడి పరా(క్రమాన్ని పరిశీలించాలని ఎదురుచూస్తున్నారు. అందుకే అర్జునుడు ఉత్తరకుమారుడితో - 


అతడు రావటమే ఇంక మిగిలి ఉన్నదని అన్నాడు. వచ్చేలోగానే అతడిమీద దాడిచేయాలని అర్జునుడు సంకల్పించటం ఇక్కడ 
విశేషం. ఇది ముందు దాడి. (సంపా.) 


వ. అని మటియును. 71 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. 'రయమునం?గిట్టి యాతని పరాక్రమలీల యడంచి నొంచి దు 

రయు( డని నమ్మియున్న కురురాజునకున్‌ వగ పుట్టం జేసెదన్‌ 

హయములఈ. బోవని' మ్మను(డు నాతండు నాతని లావు నచ్చి ని 

ర్థయమునం దేరు వే నడపె భాస్కరసూతికి సమ్ముఖమ్ముగన్‌. 72 
ప్రతిపదార్థం: రయమునన్‌= వేగముగా; కిట్టి= సమీపించి; ఈతని= ఇతడియొక్క; పరా(క్రమలీల= పౌరుష విలాసం; అడంచి= 
అణచి; నొంచి= నొప్పించి; దుర్ద్ణయుండు= (కర్ణుడు) జయింపశక్యం కానివాడు; అని= అనుకొని; నమ్మి+ఉన్న= నమ్ముకొనిఉన్న; 
కురురాజునకున్‌= దుర్యోధనుడికి; వగ= బాధ; పుట్టన్‌= పుట్టేటట్టు; చేసెదన్‌= చేస్తాను; హయములన్‌= గుర్రాలను; పోవనిమ్ము= 
పోనిమ్ము; అనుడున్‌= అనిన వెంటనే; ఆతండున్‌= ఉత్తరుడు కూడ; ఆతనిలావు= అర్జునుడి బలం; నచ్చి= తన మనస్సుకు 
నచ్చి; నిర్భయమునన్‌= భయం లేకుండా; తేరు= రథాన్ని; భాస్కరసూతికిన్‌= కర్ణుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; వే= 
వేగంగా; నడపెన్‌= తోలాడు. 


తాత్పర్యం: 'ముందుగా ఆ కర్షుడిని సమీపించి బాణాలతో కొట్టి, యుద్దం అంటే ఉన్న సరదా పోగొట్టి, కర్గుడిని 
ఎవ్వరూ గెలవలేరని నమ్ముకొని ఉన్న దుర్యోధనుడికి బాధ పుట్టేటట్లు చేస్తాను. గుర్రాలను పోనిమ్ము' అన్నాడు అర్జునుడు. 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్తరుడికి అర్జునుడి బలంమీద నమ్మకం కుదరటంతో తన కేమీ బాధ కలగదనే ధైర్యంతో నిర్భయంగా కర్షుడి 
రథాని కెదురుగా తమ రథాన్ని పోనిచ్చాడు. 


విశేషం : అర్జునుడు కర్షుడిపై దాడి చేసే విధానాన్నీ, దానివలన సాధించదలచిన ప్రయోజనాన్నీ సారథికి వివరించటం యుద్ద 
వీరోల్లాసం. అర్జునుడు ముందుగా కర్టుడిని ద్వంద్వయుద్దంలో ఎదుర్కొంటాడు. కర్ణుడు తన పరా(క్రమాన్నంతా ప్రదర్శించి 
అర్జునుడిని ఓడించ ప్రయత్నించటం సహజం. అయినా, అర్జునుడు అతడి పరా[క్రమాన్ని అణచి చూపించాలి. ఆపైన అతడి 
అసమర్థత బయటపడేటట్లు బాధించి వేధించాలి. కాని, చంపకూడదు. ఈ వ్యూహం ఎందుకంటే - కర్లుడు దుర్ణయుడు అని 
నమ్మే దుర్యోధనుడు - కర్షుడి బండారం బయటపడటంతో - నిరాశా నిస్పహలతో లోలోన దుఃఖించాలి. ఆ లక్ష్యాన్ని సాధించటం 
ఆ యుద్దంలో మొదటి ప్రయోజనం. దుర్యోధన గర్వానికి ఆశామూలం కర్గ్ళుడు. దానిని త్రెంచాలని అర్జునుడి వ్యూహం. 
అర్జునుడు అన్నంత పని చేయగలడని ఉత్తరుడికి నమ్మకం కుదిరింది. నిర్భయంగా రథాన్ని కర్షుడిమీదికి కదను (త్రొక్కించాడు. 
విజయం ఉత్తరుడి దృఢ సంకల్పంలో ధ్వనింపచేయబడింది. (సంపా.) 


అర్జునుండు చిత్రాంగద ప్రభృతి కురుకుమారుల నిర్ణించుట (సం.4-49-7) 


వ. ఇవ్విధంబున వృషభంబున కాదికొను బెబ్బలియునుం బోలె రాధేయుదెన నడచు కవ్వడిం గని 
చిత్రాంగదుండును చిత్రరథుండును సంగ్రామజిత్తును దుష్పహుండును జిత్రసేనుండును వివింశతియును 
దుర్ముఖుండును దుర్ణయుండును వికర్ణుండును శత్రుంతపుండును దుశ్మాసనుండును లోనుగా( గల 
కురుకుమార వర్గంబు నిరర్గళ ప్రకారంబులగు రథ చిత్ర ప్రచారంబులు మెటియ మొనకుం దలకడచి చటుల 
పటు బాణ వేశికా పరంపరలు నిగుడ నొక్క పెట్ట కవిసిన నతండును గుణధ్వని తంత్రీనాదంబుగా నావిండ్ల 
వారొత్తుకాటుగా గాండీవంబు వీణగా వినోదంబు సలిపె; నట్టియెడ వికర్ణుండు. 73 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వృషభంబునకున్‌= ఎద్దునకు; ఆదికొను= ఎదురుపోయే; బెబ్బులియునున్‌+పోలెన్‌= 
పెద్దపులి వలె; రాధేయుదెసన్‌= కర్షుడివైపు; నడచు= వెళ్ళెడి; కవ్వడిన్‌= అర్జునుడిని; కని= చూచి; చిత్రాంగదుండును; చిత్రరథుండును; 
సంగ్రామజిత్తును; దుష్ప్రహుండును; చిత్రసేనుండును; వివింశతియును; దుర్ముఖుండును; దుర్ణయుండును; వికర్ణుండును; 
శతుంతపుండును; దుశ్చాసనుండును; లోనుకాన్‌+కల= మొదలైన; కురుకుమార వర్గంబు= కెరవరాజ కుమారుల సమూహం; 
నిరర్గళ= అడ్డులేని; ప్రకారంబులు+అగు= రీతులుకల; రథ= రథాలయొక్క; చిత్ర= రకరకములైన; (ప్రచారంబులు= గతులు; 
మెజుయన్‌= ఒప్పుగా; మొనకున్‌= యుద్దానికి; తలకడచి= ఎదుటి (ప్రదేశము దాటి; చటుల= చంచలమైన; పటు= సమర్థమైన; 
బాణ వేణికా= ప్రవాహం వంటి బాణాలయొక్క; పరంపరలు= వరుసలు; నిగుడన్‌= ఎక్కువకాగా; ఒక్కపెట్టు+అ= ఒక్కసారిగా; 
కవిసినన్‌= కలియబడగా; అతండును= అర్జునుడు కూడా; గుణధ్వని= నారియొక్క మోత; తంత్రీ నాదంబుగాన్‌= తీగల 
ధ్వనిగాను; ఆ విండ్లవారు= ఆ ధనుర్జారులు; ఒత్తుకాబుకాన్‌= సుతిపోయువారుగా; గాండీవంబు= గాండీవమనే ధనుస్సు; 
వీణగాన్‌= వీణగాను; వినోదంబు= ఆహ్లాదకర కృత్యమును; సలిపెన్‌= చేశాడు; అట్టి యెడన్‌= ఆ సమయంలో; వికర్ణుండు= 
వికర్ణు డనేవాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా ఎద్దుమీదికి పోయే బెబ్బులివలె కర్టుడి వైపునకు వెళ్ళే అర్జునుడిని చూచి చిత్రాంగదుడు, 
చిత్రరథుడు, సంగ్రామజిత్తు, దుష్రుహుడు, చిత్రసేనుడు, వివింశతి, దుర్ముఖుడు, దుర్ద్ణయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, 
దుశ్శాసనుడు మొదలైన కురుకుమారులందరూ అడ్డులేని రీతిలో రకరకాలుగా రథాలను నడుపుకొంటూ యుద్రభూమి 


విరాటపర్వము - పంచనూశ్వాసము 629 


మొదటికి వచ్చి, బాణాలు వేయటం ప్రారంభించి గుప్పిస్తూ ఒక్కసారిగా మీదికి వచ్చేసరికి, అర్జునుడు నారి మోత 
వీణాతం(త్రుల నాదంగానూ, ధనుర్జారులు (శ్రుతివాద్య సహకారులుగానూ, గాండీవమే వీణగానూ, వినోద కాలక్షేపం 
చేస్తున్నట్టుగా యుదం చేశాడు. అప్పుడు వికర్ణుడు. 

= ౧ ఠా (ac) 


విశేషం : అలం: ఉపమ, రూపకం. 1. ఈ రెండు అలంకారాలూ రెండు ప్రయోజనాల కొరకు తిక్కన వాడాడు. అర్జునుడు 
కర్తుడి మీదకు పోవటం బెబ్బులి ఎద్దుమీదకు దూకటం వలె ఉన్నదన్నాడు. బెబ్బులి వేటకోసం ఎద్దుమీదికి పోయినటే, అర్హునుడు 

కు. (ఈం (ఈం sl జ 
కసితో కర్ణుడిని వేటాడాలనే ముందుకు దూకాడు. అర్జునుడి దూకుడు, (క్రౌర్యం, బాధ కలిగించాలన్న పగ - ఇవన్నీ ఈ 
ఉపమానంలో ధ్వనిస్తున్నాయి. అర్జునుడిని బెబ్బులితో పోల్చి, కర్టుడిని వృషభరాజమని కూడా అనకపోవటం విశేషం. వారిరువురి 
పరాక్రమాలలో ఈ తారతమ్య పరిశీలనం అర్జునుడి చిత్తవృత్తిని వ్యంజింపచేస్తుంది. 


2. చిత్రాంగదాది కురుకుమారులు అల్లైత్రాళ్ళు మోగిస్తూ గాండీవికి అడ్డం పడ్డారు. అల్లైత్రాటి మోత బాణప్రయోగాన్ని 
ధ్వనింప చేస్తుంది. పలువురు ఒక్కసారిగా గుమికూడి అర్జునుడిని ఎదిరించి బాణాలు వేస్తున్నారు. వారందరికీ ఒక్క గాండీవంతో 
అర్జునుడు సమాధానం చెప్పుతున్నాడు. కురుకుమారులందరూ చిన్నవాళ్ళు. వాళ్ళను దండించటం కాని, బాధించటం కాని, 
చంపటం కాని అర్జునుడి అభిమతం కాదు. అందువలన వినోదంగా, విలాసంగా వాళ్ళతో యుద్దం చేసిన తీరును - వింటి 
నారీనాదం జం(త్రవాద్య సమ్మేళనంగా ఉన్నదని తిక్కన రూపకాలంకారంలో వర్లించాడు. అందులో ప్రధాన వాద్యం వీణ. అది 
గాండీవం. మిగిలిన వారి నారుల మోతలు సహకార వాద్యాలుగా ఉన్నాయట. ఈ రూపకంలో అందరి బాణపాండిత్యం కంటె 
పార్టుడి బాణ చాతుర్యమే మిన్న అని అలంకారధ్వని. కర్టుడిపై యుద్దం విరోధ మూలమైన వీరం. కురుకుమారులపై యుద్దం 
వినోద జనకమైన విలాసం. ఒకటి వీర రసాభ్యుదయ చిహ్నం. మరొకటి వీర రసోల్లాసానికి ఉదాహరణం. (సంపా) 


క తలమీటి నిశిత శరమం | డలిం గప్పెం బార్జు నుత్కట క్రోధమునన్‌ 

విలు విటుగ నేసి యతనిం | దొలంగంగాం జేసి నరుండు దోర్టలలీలన్‌. 74 
ప్రతిపదార్థం: తలమీజి= హద్దుమీరి; నిశిత= వాడియెన; శరమండలిన్‌= బాణ సముదాయం చేత; పార్టున్‌= అర్జునుడిని; 
ఉత్కట= ఎక్కువైన; (క్రోధమునన్‌= కోపంతో; కప్పెన్‌= కప్పునట్టు చేశాడు. నరుండు= అర్జునుడు; దోర్చలలీలన్‌= బాహు పరాక్రమం 
యొక్క విలాసంతో; విలు= విల్లు; విణుగన్‌= విరిగేటట్టుగా; ఏసి= కొట్టి; అతనిన్‌= వికర్షుడిని;ి తొల(గంగాన్‌= తొలగేటట్టు; 
చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: ముందుకు వచ్చి వికర్ణుడు వాడియెన బాణాలతో అర్జునుడిని కప్పివేసేటట్టుగా కొట్టాడు. అర్జునుడు 

బం వో జ (ల ల జ 

దానికి ప్రతిగా అతడి విల్లు విరుగగొట్టి, అతడిని యుద్ధభూమి నుండి దూరంగా పోయేటట్టు చేశాడు. 


కు ఇంతయు. గనుగొనియును శ । త్రుంతపుం డోసరిల కాజిదోహల మలరం 
గౌంతేయుతోడ( దలపడి । వింత లయిన కూర్మ నఖర విశిఖము లేసిన్‌. 75 


ప్రతిపదార్థం: ఇంతయున్‌= వికర్ణుడు యుద్దంనుండి తొలగుటను; కనుగొనియును= చూచికూడా; శత్రుంతపుండు; ఓసరిలక= 
తొలగక; ఆజిదోహలము= యుద్దముపై వేడుక; అలరన్‌= హెచ్చు కాగా; కౌంతేయుతోడన్‌= అర్జునుడితో; తలపడి= కలియబడి; 
వింతలు+అయిన= చిత్రములైన; కూర్మనఖర= తాబేటి గోళ్ళను పోలిన; విశిఖములు= బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: యుద్దం చేయలేక వికర్ణుడు పారిపోవటం చూచికూడా శత్రుంతపుడనే వీరుడు అర్జునుడితో యుద్దానికి 
సిద్దపడి, తాబేటి గోళ్లను పోలిన వాడి బాణాలను వేశాడు. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అర్జునుండును. 76 
తాత్సర్యం: అర్జునుడు కూడా. 
క. సూతుంబదింటను నైదిట । నాతని యంగంబు నొంచి యంత నిలువమిన్‌ 

శాతఘనశరము వే కొని; యాతల వెడలంగ నేసి యసువులం. బాపెన్‌. 77 
ప్రతిపదార్థం: సూతున్‌= సారథిని; పదింటన్‌= పది బాణములతోనూ; ఆతని+అంగంబున్‌= శత్రుంతపుని శరీరమును; ఐదిటన్‌= 
అయిదు బాణాలతో; నొంచి= నొచ్చునట్లు వేసి; అంతన్‌= అంతటితో; నిలువమిన్‌= అతడు నిలువనందున; శాత= వాడియైన; 
ఘన= గొప్పదైన; శరమున్‌= బాణమును; వే= వేగంగా; కొని= తీసికొని; ఆతల= ఆవలి ప్రదేశానికి; వెడలంగన్‌= వెడలేటట్టుగా; 
ఏసి= వేసి; అసువులన్‌= ప్రాణాలను; పాపెన్‌= పోగొట్టాడు. 
తాత్పర్యం: పది బాణాలతో సారథిని, అయిదు బాణాలతో అతని శరీరాన్ని నాటేటట్టు కొట్టి, అతడు అంతటితో 
నిలువనందున, వాడి అయిన బాణం తీసికొని అవతలికి దూసుకొని పోయేటట్లు వేసి శత్రుంతపుడి ప్రాణాలు పోగొట్టాడు. 


తే. ఇట్లు శత్రుంతపునిం ద్రుంచి యివ్విధమున । నొక్క డొక్కండ తలపడు టుడుపం దలంచి 

వివిధ బాణపరంపర వెల్లి. గొలిపె | భయరసము వట్టు పెట్టునం బగటు వాటి. 78 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; శత్రుంతపునిన్‌= శత్రుంతపుడనే వీరుడిని; త్రుంచి= తెగగొట్టి, చంపి; ఈ+విధమునన్‌= ఈ 
ప్రకారంగా; ఒక్కండు+ఒక్కండు+అ= ఒక్కడొక్కడే; తలపడుట= తనతో యుద్దం చేయటాన్ని; ఉడుపన్‌= మాన్సుటను; తలం 
చి= అనుకొని; భయరసము= భయమనెడి రసముయొక్క; వయ పెట్టునన్‌= (ప్రవాహపు దెబ్బచేత; పగణు= శత్రువులు; పాణన్‌= 
పారిపోయేటట్టుగా; వివిధ= పలురకాలైన; బాణ పరంపరన్‌= బాణాల వరుసలను; వెల్లి= (ప్రవాహంగా; కొలిపెన్‌= వేశాడు. 


తాత్సర్యం: ఇట్టా శత్రుంతపుడిని తెగగొట్టి, ఈ రీతిగా ఒక్కొక్కడే తనమీదికి రాకుండా ఎన్నో బాణాలు వరుసగా 
పేర్చివేశాడు. భయరసం తాకిడికి శత్రువులు పారిపోయేటట్టు బాణాలను ప్రవాహం కట్టించాడు. 


క,  “అందటు రథికులు పఅవంగ | నిం దేటికి మున్ను వచ్చి రిస్సీ' యని సం 

క్రందనసుతు మార్మొనియె( ద। గం దెగి సంగ్రామజిత్తు గర్వోద్దతు(డై. 79 
ప్రతిపదార్థం: రథికులు= రథం పైనుండి యుద్దం చేసే మహావీరులు; అందణున్‌= అందరూ; పజవంగన్‌= పారిపోగా; మున్ను= 
ముందుగా; ఇందున్‌= ఇక్కడికి; ఏటికి= ఎందులకు; వచ్చిరి= వచ్చారు; ఇస్సీ= ఛీ ఛీ; అని= అనుకొని; సంగ్రామబిత్తు= సంగ్రామజిత్తనే 
వీరుడు; గర్వ+ఉద్దతు(డు+ఐ= గర్వంచేత పొగరు కలవాడై; తగన్‌= తగునట్టు; తెగి= సాహసించి; సంక్రందన సుతున్‌= అర్జునుడిని; 
మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: 'రథికులందరూ పారిపోగా, ఇక్కడి కస లెందుకు వచ్చారు? ఛాఛా!' అంటూ సం(గ్రామజిత్తనే వీరుడు 
(కర్ణుడి తమ్ముడు) సాహసించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


విశేషం : 'వచ్చి రిస్పీ! యని" ఉన్న పాఠమే మేలు, ఏలన, 'వచ్చితిస్సీ' అనే దానిలో 'వచ్చితి' ఉత్తమ పురుషక్రియ కాజాలదు. 


ఉత్తమ పురుషక్రియ అగుచో, వచ్చితినిస్సీ అని యుండవలసిందే! వచ్చితిస్సీ అనేదానికి వచ్చితివి+ఇస్సీ - అని మధ్యమ పురుష 
(క్రియగా అర్థం చెప్పవలసి ఉంటుంది. ఆ అర్థ మిక్కడ పొసగదు కదా! అందుచేత వచ్చితిస్సీ - అని ప్రథమ పురుషగానే ఉండాలి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 631 


వాళ్ళందరూ పారిపోవటానికా ముందుగా వచ్చారు! ఛీ! అని తాను గర్వంతో అర్జునుడిని తాకాడని భావం. తాను వాళ్ళం దరికంటె 
గొప్పవాడిని అని అహంభావం. అందుచేతనే గర్యోద్దతుండు. (సంపా 


క తలపడి వాలమ్ములు పై। నల వేర్పడ నినుచుటయును నలుక వొడమినం 
దల దునిమివైచె నాతని | బలసూదనసూను. డొక్క పటుభల్లమునన్‌. 80 


ప్రతిపదార్థం: తలపడి= కలియబడి; వాలు+అమ్ములు= వాడియైన బాణాలు; పైన్‌= అర్జునుడిపై; అలవు= ఉపాయం; ఏర్పడన్‌= 
ఏర్పడేటట్టుగా; నినుచుటయును= నింపినట్టు వేయగా; అలుక+పొడమినన్‌= కోపంరాగా; బలసూదన సూనుండు= అర్జునుడు; 
ఒక్క పటుభల్లమునన్‌= ఒక్క గట్టి బల్లెముతో; ఆతని తలన్‌= అతడి తలను; తనిమివైచెన్‌= తెగగొట్టాడు. 


తాత్పర్యం: సం[గ్రామజిత్తు అర్జునుడితో తలపడి వాడి అయిన బాణా లేయగా, అర్జును డీ చేతకానివాడా యుద్దానికి 
రావటం? అన్నట్టు కోపించి ఒకే ఒక బల్లెంతో అతడి తల తెగగొట్టి వేశాడు. 


విశేషం : ఈ వీరునిపేరు సంగ్రామజిత్తు. అంటే యుద్దాలలో విజయం సాధించేవాడని అర్థం. అతడు అనేక బాణాలు అర్జునుడిపై 
గుప్పించాడు. ఏదో పొడిచేస్తాడనే దృశ్యం కల్పించాడు. అంతటి సం([గ్రామజిత్తును ఒక్క బల్లెంతో అర్జునుడు తల తెగగొట్టి 
చంపాడు. ఆ చనిపోయినవాడు కర్ణుడి తమ్ముడు కావటం మరొక విశేషం. అర్జునుడి యుద్ధవీరం ఇందులో ధ్వని. (సంపా.) 


తే. అపుడు రాధేయు. డిమ్మెయి ననుజుపాటు(। జూచి యేనుంగునకు సిళ్ళు సూపినట్లు 

కవిసి హయముల మత్సభూకాంతు తనయు । నేసి, పండ్రెండు శరముల నేసె నరుని. 81 
ప్రతిపదార్థం: అపుడు; రాధేయు(డు= కర్గుడు; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; అనుజు పాటున్‌= తమ్ముడు చనిపోవటం; చూచి= 
కళ్ళారా చూచి; ఏనుంగునకున్‌= ఏనుగునకు; సిళ్ళు= అంకుశం; చూపిన+అట్టు= చూపిన రీతిగా; కవిసి= అర్జునుడిని ఎదుర్కొని; 


హయములన్‌= గుర్రాలను; మత్స్యభూకాంతు తనయున్‌= ఉత్తరుడిని; ఏసి= కొట్టి; నరునిన్‌= అర్జునుడిని; పండ్రెండు శరములన్‌= 
పన్నెండు బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: అప్పుడు కర్షుడు ఆ రీతిగా తన తమ్ముడు పడిపోవటం చూచి ఏనుగుకు అంకుశం చూపినట్టుగా కోపం 
వచ్చి అర్జునుడితో తలపడి గుర్రాలను, ఉత్తరుడిని బాణాలతో కొట్టి, అర్జునుడి మీదికి పన్నెండు బాణాలు వేశాడు. 


నిశేషం : అలం: ఉపమ. “ఏనుగుకు సిళ్ళు చూపినట్లు” అనే ఉపమానం చక్కని తెలుగు జాతీయం. (సంపా.) 


ఉ. కేసరివిక్రముండు కపికేతను( డత్తటి వైరివీరసం 
త్రాసకర ప్రకార మగు దర్ప మెలర్చ(గ బాణజాల వి 
న్యాసమునన్‌ వెసం బొదివె నర్మసుతున్‌ గరుడుండు పాము ను 
ద్ధాసితపక్షు(డై పొదువు భంగి సురావలి పిచ్చలింపంగన్‌. 82 


ప్రతిపదార్థం: ఆ+తలటీన్‌= అప్పుడు; కేసరి విక్రముండు= సింహం వంటి పరాక్రమం కల; కపికేతనుండు= వానరం జెండాగా 
గల అర్జునుడు; వైరివీర= శత్రువులకు; సంత్రాసకర= భయం కలుగజేసే; ప్రకారము+అగు= విధానంకల; దర్పము= గర్వం; 
ఎలర్పంగన్‌= వృద్దికాగా; బాణజాల= బాణ పరంపరయొక్క; విన్యాసమునన్‌= వేయుటతో; వెసన్‌= వేగంగా; అర్కసుతున్‌= 
కర్ణుడిని; గరుడుండు= గరుత్మంతుడు; పామున్‌= పామును; ఉద్భాసిత పక్షుండు+ఐ= (ప్రకాశించే రెక్కలు కలవాడై; పొదువు 
భంగిన్‌= ఆవరించినట్టుగా; సురావలి= దేవతల వరుస; పిచ్చలింపంగన్‌= ఆశ్చర్యంతో (ప్రశంసింపగా; పొదివెన్‌= ఆక్రమించాడు. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సింహపరా[క్రముడైన అర్జునుడు శత్రువులకు భయంకలిగే విధంగా దర్పం కలిగి బాణాల పరంపర వేస్తూ 

కర్ణుడిని, గరుత్మంతుడు రెక్కలు విప్పి ఎగురుతూ పామును తన్ని ఆ(క్రమించినట్లై ఆక్రమించాడు. అది చూచి 
ac ౧ 

దేవతలు ఆశ్చర్యంతో ప్రశంసించారు. 


విశేషం : అలం: ఉపమ. దీనిలో సింహపరాక్రముడని అర్జునుడిని చెప్పటం, వెనుకటి పద్యంలో కర్ణుని ఏనుగునకు సిళ్ళు 
చూపినట్టు చెప్పటం, ఇందులో గరుడుడు పామును పొదివినట్టు చెప్పటం వంటి ఉపమేయ ఉపమానాలస్వారస్యం ద్వారా అర్జునుడు 
గెలుస్తాడని కర్టుడు ఓడిపోతాడని సూచించబడుతున్నది. 


క. ఇరువురు వీరులు ని ట్లొం । డొరువులం దలపడుట సూచి యుత్మట మగు న 

చ్చెరువాటు( గౌతుకంబు న । డర నూరక యుండె నయ్యెడం గురుసేనల్‌. 83 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఇరువురు వీరులున్‌= కర్ణార్డును లిద్దరు వీరులున్నూ; ఒండొరువులన్‌= ఒకళ్ళతో ఒకళ్ళు; 
తలపడుట= కలియబడటం; చూచి; ఉత్కటము+అగు= ఎక్కువైన; అచ్చెరు+పాటున్‌= ఆశ్చర్యం; కాతుకంబును= వేడుకయున్నూ; 
అడరన్‌= కలుగగా; కురుసేనల్‌= కౌరవసేనలు; ఆ+ఎడన్‌= అప్పుడు; ఊరక+ఉండెన్‌= ఊరకున్నాయి. 


తాత్సర్యం: ఆ రీతిగా కర్ణార్టును లిద్దరు మహావీరులు తలపడేసరికి ఆశ్చర్యం, వేడుక కలిగి కౌారవసేనలోని వారందరూ 
యుద్దం చేయకుండా చూస్తూ ఊరుకొన్నారు. 


విశేషం : కర్ణార్ణునులు అపూర్వంగా ద్వంద్వయుద్దం చేస్తున్నారు. వారి యుద్దవీర విభావాల వీరరసం వలన చూచేవారిలో 
అద్భుతరసం పుట్టినట్టు తిక్కన చిత్రించాడు. 'ఉత్కట మగు నచ్చెరువాటు'- అనే మాటలు (ప్రేక్షకులలోని ఆశ్చర్యం ఉత్కటావస్థను 
- అంటే స్థాయి భావ స్థాయికి = చేరిందని తిక్కన ధ్వనింపచేశాడు. అద్భుతరసాన్ని 'స్తంభం” (కొయ్యబారిపోవటం) అనే 
సాత్మికభావంతో సైనికులు (ప్రదర్శించారు. ఈ వర్షనం రసధ్వనికి ఉదాహరణం. (సంపా.) 


మ.  ప్రకయాంభోధరముక్త సాంద్ర విసరత్సాషాణ వర్షంబు మి 

క్కిలియై శైలము. గప్పునట్లు నరు నక్షీణాస్త్ర సంతానమి 

ట్లల మై కప్పిన దీవ్రమారుతము గాఢవ్యాప్తి జీమూత మం 

డలింబోలెన్‌ విరియించె భానుజు. డదవష్టంభోజ్వృలాకారుందై. 84 
ప్రతిపదార్థం: ప్రళయ= ప్రళయ కాలమందలి; అంభోధర= మేఘములచేత; ముక్త= విడువబడిన; సాంద్ర= దట్టంగా; విసరత్‌= 
ప్రసరించెడి; పాషాణ= రాళ్ళతోడి; వర్షంబు= వాన; మిక్కిలి+ఐ= ఎక్కువగా; శైలమున్‌= పర్వతమును; కప్పునట్లు= కప్పివేసేటట్టుగా; 
నరు= అర్జునుడియొక్క; అక్షీణ= క్షీణముకాని; అ(స్త్రసంతానము= బాణ సముదాయం; ఇట్టలము+ఐ= ఎక్కువై; కప్పినన్‌= 
కప్పగా; తీవ్రమారుతము= ఎక్కువైన గాలి; గాఢవ్యాప్తి= ఎక్కువగా వ్యాపించిన; జీమూత మండలిన్‌+పోలెన్‌= మేఘ 
సముదాయాన్నివలె; భానుజుండు= కర్షుడు; అవష్టంభ= గర్వంతో; ఉజ్జ్యల= (ప్రకాశించే; ఆకారుండు+ఐ= మూర్తి కలవాడై; 
విరియించెన్‌= విడిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: ప్రళయకాల మేఘాలు దట్టంగా పాషాణ వర్షం కురిపించి కొండను కప్పివేసినట్టుగా అర్జునుడు అక్షయ 

బాణాల వరంతో కరుడిని కప్పివేశాడు. కరుడు గర్వంతో (ప్రకాశించే రూపం కలవాడై, బాగా ఆకాశాన్ని కప్పివేసిన 
oo బం [నం ర్న 

మబ్బులను పెనుగాలితో పటాపంచలు చేసినట్లుగా ఆ బాణవర్షాన్ని ఏమీ లేకుండా చేశాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 633 
విశేషం : అలం: ఉపమ. 
క. విల్లును దానును శిఖ రా । జిల్ల(గ వెలుగొందు వహ్ని చెలువంబున శో 
భిల్లుటం గని కురుసైన్యము । లెల్లను దూర్యములు మ్రోయ నేడ్తెజం జెలంగెన్‌. 85 


ప్రతిపదార్థం: విల్టును= ధనువును; తానును= కర్గుడును; శిఖ= జ్వాల; రాజిల్లంగన్‌= ప్రకాశించగా; వెలుంగొందు= వెలుగునట్టి; 
వహ్నిచెలువంబునన్‌= అగ్ని మాదిరిగా; శోభిల్లుటన్‌= ప్రకాశించటాన్ని; కని= చూచి; కురుసైన్యములు= కౌరవసేనలు; ఎల్లను= 
అన్నియును; తూర్యములు= వాద్యాలు; మైోయన్‌= మోయగా; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; చెలగౌన్‌= ధ్వనిచేశాయి, అరిచాయి. 


తాత్సర్యం: విల్లుతో కూడిన కర్టుడు జ్వాలతో వెలుగొందే అగ్నివలె అందంగా వెలుగొందగా చూచి, కారవసేనలు 
వాద్యాలు మోయించి అరిచాయి. 

విశేషం : అలం: ఉపమ. 

క్ర రవితనయు బాణములు వా । సవనందను. బొదివినపుడు సంతోషము(,ద 


ద్వివిధాస్త్రము లాతనిపై(। గవియ విషాదంబు నొందు గౌరవసేనల్‌. 86 


ప్రతిపదార్థం: రవితనయు బాణములు= కర్గుని బాణాలు; వాసవ నందనున్‌= అర్జునుడిని; పొదివినప్పుడు= కప్పినప్పుడు; 
సంతోషమున్‌= (పీతినీ; తద్‌+వివిధ+అ(స్రములు= ఆ అర్జునుడి రకరకాల బాణాలు; ఆతనిపైన్‌= ఆ కర్షుడిపైన; కవియన్‌= 
కప్పగా; విషాదంబున్‌= విచారాన్నీ; కౌరవసేనల్‌= కౌరవసేనలు; ఒందున్‌= పొందుతాయి. 


తాత్పర్యం: కర్లుడి బాణాలతో అర్జునుడు కప్పబడితే సంతోషం, అర్జునుడి బాణాలతో కర్షుడు కప్పబడితే విచారాన్ని 
పొందుతున్నారు కౌరవసైనికులు. 


విశేషం : అలం: పర్యాయం. 
వ. ఇవ్విధంబున నేట్లాడుచుం గదిసి గాండీవి కర్టున కిట్లనియె. 87 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఏట్టాడుచున్‌= యుద్దం చేస్తూ; కదిసి= సమీపించి; గాండీవి= అర్జునుడు; కర్గునకున్‌= 
కర్ణుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా యుద్దం చేస్తునే సమీపించి అర్జునుడు కర్గుడితో ఇట్లా అన్నాడు. 
ఆ. 'సభలంబలుకు దీవు సరిలేరు నా కని; । యిదె రణంబు వచ్చె; నెల్లవారి 
కెటు(గవచ్చు దీనం బెజిచోట రజ్జైన । యట్లు పూరగింప నగునె యిచట? 88 


ప్రతిపదార్థం: -ఈవు= నీవు; నాకున్‌= నాతో; సరి= సమమైనవారు; లేరు+అని= లేరు అని; సభలన్‌= సభలయందు; పలుకుదు(వు)= 
పలుకుతావు; ఇదె= ఇదిగో; రణంబు= యుద్దం; వచ్చెన్‌= సంభవించింది; దీనన్‌= దీనితో; ఎల్లవారికిన్‌= అందరికి; 
ఎయింగవచ్చున్‌= తెలిసివస్తుంది; పెజచోటన్‌= వేరొకచోట; రజ్ఞ+ఐన+అట్టు= బింకాలు పలికినట్టుగా; ఇచ్చటన్‌= ఇక్కడ యుద్దంలో; 
పూరగింపన్‌+అగునె?= అట్టాగే (పేలవచ్చునా? 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: 'సభలలో నాకు సమమైన వారు లేరని బీరాలు పలుకుతూ ఉంటావు. ఇదిగో, మన ఇద్దరికి యుద్దం 
వచ్చింది కదా! ఇప్పుడు చూపవచ్చును. దీనిలో ఎవరు గొప్పవారో అందరికి తెలుస్తుంది. అక్కడ వ్యర్ణాలాపాలాడినట్లు 
ఇక్కడ కుదురుతుందా? 


విశేషం : కర్ణుడు శక్తికి మించిన (ప్రగల్భాలాడతాడని అశ్వత్థామ వంటి కురువీరులే కాక, అర్జునుడివంటి పాండవ వీరులు గూడా 
పరిహసించటం గమనించదగింది. (సంపా. 


క. మాటలుపెక్కాడితి వీ। పోటుమగలు వినంగ నింక బోవుట దగ దె 

ప్పాట; నదిగాక తమ్ముని । పాటును గన్నారం గంటి పాకు మింకన్‌. 89 
ప్రతిపదార్థం: ఈ పోటుమగలు= ఈ యుద్ధవీరులు; విన(గన్‌= వినుచుండగా; మాటలు= పలుకులు; పెక్కు= చాలా; ఆడితివి= 
అన్నావు; ఇంకన్‌= ఇక్కడిదాకా వచ్చాక; పోవుట= పారిపోవటం; ఎప్పాటన్‌= ఏరీతిగాను; తగదు= పనికిరాదు; అదిగాక= ఇంకా; 
తమ్ముని పాటును= తమ్ముడి చావును; కన్నారన్‌= కన్నులతో స్వయంగా; కంటి(వి)= చూచితివి; ఇంకన్‌= ఇకనైనా; పాఅకుము= 
పారిపోకుము. 
తాత్పర్యం: కర్ణా! ఈ యుద్దవీరులు వింటూ ఉండగా అనేక మాటలు మాట్లాడావు. ఇక్కడివరకూ వచ్చాక, ఇక 
పారిపోవటం ఏరీతిగానూ మంచిది కాదు. అంతే కాకుండా తమ్ముడి చావును స్వయంగా చూచావు. ఇకనైనా పారిపోవద్దు. 


విశేషం : పోరు భారమైనప్పుడు రణరంగాన్ని వదలి పారిపోవటానికి కర్ణుడు వెనుకాడడు. అదే గుణం దుర్యోధనాదులకు కూడా 
ఉన్నది. ఇది ఉత్తమ వీరుల లక్షణం కాదు. దానిని పేర్కొని అర్జునుడు అధిక్షేపించాడు. ఇది భావికథార్ణ సూచకం కావటం మరొక 
శిల్ప విశేషం. (సంపా.) 


ఆ. _ పలుకవచ్చుంగాక పలికిన యట్టుల । చేయ వచ్చు నెట్లు? దాయ! యెందు. 

బోయె దట్లు ద్రుపదపుత్రికం బజుపంగ.। గాంచి నగిన ఫలము. గందు గాక! 90 
ప్రతిపదార్థం: పలుకవచ్చున్‌+కాక= మాటలెన్నైనా చెప్పవచ్చును కాని; పలికిన+అట్టులు+అ= పలికినట్టే; చేయవచ్చున్‌+ఎట్టు?= 
ఎట్టా చేయ వీలౌతుంది?; దాయ!= శత్రువా! ఎందున్‌= ఎక్కడికి; పోయెదు= పోతావు; అట్టు= ఆ రీతిగా; ద్రుపద పుత్రికన్‌= 
ద్రౌపదిని; పణుపంగన్‌= చేయగా; కాంచి= చూచి; నగిన ఫలమున్‌= నవ్వినదానికి ఫలాన్ని; కందు+కాక= చూస్తావు (అనుభవిస్తావు) 
గాక! 
తాత్సర్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చును కాని చెప్పినట్టుగా చేయ వీలవుతుందా? ఎక్కడికి పోతావు? ఆ నాడు 
ద్రౌపదిని భంగపరిచినప్పుడు చూచి నవ్వినదానికి ఫలం పొందుతావుగాక! 


విశేషం : అర్జ్హునుడిలో రౌద్రం ప్రజ్వలించటానికి కారణాన్ని ఇందులో పేర్కొన్నాడు. అలనాడు కౌరవసభలో (ద్రౌపదిని చూచి 
అవహేళనం చేసి పలికిన పలుకులు అర్జునుడి మనసులో ములుకుల వలె (గ్రుచ్చుకొంటూ ఉండేవి. వాటిని ఇప్పుడు స్మరించుకొనటం 
వలన (ప్రతీకార రూపమైన (క్రోధోద్రేకం అతడిలో పెచ్చు పెరిగినట్టు ధ్వని. (సంపా.) 
క. ఏ నపుడు ధర్మపాశా, । ధీను(డనై కోపమునకు దీకొనరింపం 

గా నేరకున్న మెయిమెయి(। బో నయ్యెం గాక యింక. బొమ్మా యిచటన్‌.” 91 


విరాటపర్వము - పంచనూశ్వాసము 635 


ప్రతిపదార్థం: అపుడు= ద్రౌపది భంగపాటును చూచి నీవు నవ్వినపుడు; ఏన్‌= నేను; ధర్మపాశ= ధర్మమనెడి (ధర్మరాజనెడి) 
త్రాటికి; అధీనుండను+ఐ= కట్టువడినవాడనై; కోపమునకున్‌= నాకు వచ్చిన కోపానికి; దీకు= ప్రేరణ; ఒనరింపంగాన్‌= చేయుటకు; 
నేరక+ఉన్నన్‌= వీలులేకపోయినందున; మెయిమెయిన్‌= ఏ బాధా లేకుండా; పోన్‌+అయ్యెన్‌+కాక= పోవటానికి వీలైంది కాక; 
ఇంకన్‌= ఇక ఇప్పుడు; ఇచటన్‌= ఈ యుద్దంలో; పొమ్మా= పొమ్ము (చూద్దాము). 


తాత్పర్యం: అప్పుడు ధర్మానికి కట్టుబడి వచ్చిన కోపానికి తగినట్టుగా చేయలేదు కనుక నీవు ఏ బాధా పొందకుండా 
తప్పించుకొనగలిగావు. కాని, ఇప్పుడు పో చూస్తాను. 


విశేషం : అర్జునుడు ధర్మబద్దుడై అనంతమైన క్రోధాన్ని నిగ్రహించుకొనగలడు. అవసరం వచ్చినప్పుడు దానిని ప్రదర్శించగలడు. 
అర్జునుడు రౌద్ర ప్రదర్శనం చేసినప్పుడు కర్షుడు పారిపోయి ప్రాణం రక్షించుకొనటం ఒక పరిపాటిగా సాగుతూ వస్తున్నది. 
దానిని పేర్కొని అర్జునుడు అవహేళనం చేశాడు. శత్రువులను అవహేళనం చేయటం వీరరౌద్రరసాలలో వాచికాభినయవిశేషంగా 
ఒప్పారుతుంది. (సంపా) 


వ. అనిన విని రాధేయుం డిట్లనియె. 92 
తాత్పర్యం: అనగా విని కర్చుడు ఇట్టా అన్నాడు. 


ఉ. “అప్పుడు ధర్మహానికి భయంపడి నిల్షితివో? కడంకతో 
నిప్పుడు వచ్చినాండ; విట యెల్లను జేయుదు గాక; యన్నపైం 
దప్పు ఘటించి నీవు నొక తాలిమి గల్గినవాండవై నెపం 
బొప్పినం జెల్లె; నీదు నిలుపోపును జూతము గాక యిచ్చటన్‌. 93 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మహానికిన్‌= ధర్మానికి హాని కల్గుతుందని; భయము+పడి= భయము చెంది; 
నిల్చితివో?= ఆగినావా?; ఇప్పుడు; కడంకతోన్‌= పూనికతో; వచ్చినాండవు= వచ్చావు కదా; ఇట= ఇక్కడ; ఎల్లను= అంతయు; 
చేయుదు(వు)గాక= చేయుదువుగాని; అన్నపైన్‌= అన్నగారిమీద; తప్పు= దోషం; ఘటించి= కూర్చి; నీవును= నీవు కూడ; ఒక 
తాలిమి కల్గినవా(డవు+ఐ= ఓర్పు కలవాడివలె; నెపంబు= మిష ఒప్పినన్‌= కుదర్భగా; చెల్లెన్‌= సరిపోయింది; నీదు= నీ యొక్క; 
నిలుపు+ఓపును= నిలుచు సామర్థ్యమును; ఇచ్చటన్‌= ఈ యుద్దంలో; చూతము+కాక= చూస్తాంగాక. 


తాత్సర్యం: 'అప్పుడు ధర్మహాని వస్తుందని భయపడి ఆగిపోయావా? ఇప్పుడు బాగా పూనికతో వచ్చావా? ఇప్పుడంతా 
చేసేద్దువు గాని, అన్నగారి మీద తప్పు పెట్టి, నీవు బాగా ఓర్పు కలవాడవైనట్లు చెప్పుతున్నావు. సరే, నాతోడి యుద్దంలో 
నీ వేపాటి నిలుస్తావో ఇక్కడ చూద్దాం. 


విశేషం : అర్జునుడి ధర్మనీతి అతడి అసమర్థతను సమర్థించుకొనే ఒక సాకుగా కర్టుడు భావించాడు. తప్పు అన్నగారిమీద పెట్టి 
అర్జునుడు తప్పుకొంటున్నట్టు తలచాడు. నిజానికి అట్టా భావించటం కర్ణుడి శీలానికే చెలింది. (సంపా) 
జ (32) 7 (a) హా 


క. సమయంబు నడపినను రా । జ్యము భాగం బీరె యెట్లు నను నాస నర 
ణ్యమున వసించితి గాక ని । జమునకు నీయందు ధైర్యసారము గలదే? 94 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: సమయంబు= ప్రతిజ్ఞ; నడపినను= నిర్వహించినచో; ఎట్టున్‌= ఏ విధంగానైనా; రాజ్యము భాగంబు= రాజ్యంలోని 
వాటాను; ఈరె?= ఇయ్యరా?; అను+ఆసన్‌= అనెడి ఆశతో; అరణ్యమునన్‌= అడవిలో; వసించితి+కాక= ఉన్నావుగాని; 
నిజమునకున్‌= యథార్థానికి; నీయందున్‌= నీకు; ధైర్యసారము= ధైర్యంలోని గట్టితనం; కలదే?= కలదా? 


తాత్సర్యం: ఎట్లాగో ఒకవిధాన అన్నమాట ప్రకారం అరణ్యవాస, అజ్ఞాతవాసాలు చేస్తే వారే రాజ్యంలో భాగం 
ఇస్తారులే- అని అడవిలో ఉన్నావు కాని, నిజంగానే నీ కసలు ధైర్యం ఉన్నదా? 


విశేషం : నియమం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు చేయటానికి కారణం శత్రువులను ఎదిరించలేని పాండవుల-లేదా-పార్టుడి 
అధైర్యమని కర్ణుడు ఆరోపించటం అతడి దుర్విదగ్గత్వానికి నిదర్శనం. (సంపా.) 


క మునునీవచట నచటంజే। సిన బంటుతనంబు లెల్లం జెప్పంగ విందుం 


గనిన( గదా నమ్ముదు; నవి। యనుమానము నాకు నీ భయస్టితి( గనుటన్‌.' 95 
ప్రతిపదార్థం: మును= మునుపు; నీవు; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; చేసిన బంటుతనంబులు= చేసిన వీరకృత్యాలు; 
ఎల్లన్‌= అన్నియును; చెప్పంన్‌= జనులు చెప్పగా; విందున్‌= విన్నాను; అవి= వాటిని; కనినన్‌+కదా!= చూచినప్పుడు కదా!; 
నమ్ముదున్‌= నమ్మగలను; నీ భయస్టితిన్‌= భయపడే నీ స్థితిని; కనుటన్‌= చూడగా; నాకున్‌; అనుమానము= సందేహంగా 
ఉన్నది. 


తాత్పర్యం: నీ విదివరలో ఏవో కొన్ని వీరోచిత కృత్యాలు చేశావని జనులు చెప్పికొంటుండగా విన్నాను. చూస్తే కాని 
నమ శలేను. న్స్‌ కిప్పుడున్న ఈ భయస్టితిని చూస్తే నాకు నీవు చేశావని చెప్పేవన్నీ సందేహంగానే ఉన్నాయి.” 


విశేషం : ఎంతటి వీరులనైనా లెక్కచేయని కర్గుడి దురహంకారం ఈ మాటలలో గుబాళిస్తున్నది. అర్జునుడు అధిక్షేపోక్తులు 
పలకటం యుద్ధానికి భయపడి మాటాలాడటంగా కర్ణుడు భావించటం శోచనీయం. (సంపా.) 


కరార్తునుల ద్వంద్వయుద్దము (సం. 4-55-14) 
రం కన్‌ యణ 


వ. _ అనుచు వాలమ్ములు గురిసిన నర్జునుండును గుపితుండై గాందీవవిక్షేప క్షోభిత నభోభాగుండగుచుం గానీను 
పై నానానిశిత విశిఖంబులు నినిచె; న ట్లయ్యిరువురును దేవాసుర సంగ్రామ సాదృశ్య విక్రమ ప్రక్రియం 
బొలిచి రట్టి సమయంబున. 96 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూనే; వాలు+అమ్ములు= వాడిబాణాలు; కురిసినన్‌= కురిపించగా; అర్జునుండును= 
అర్జునుడు కూడా; కుపితుండు+ఐ= కోపించినవాడై; గాండీవ= గాండీవంయొక్క; విక్షేప= కదలికచేత; క్షోభిత= క్షోభపెట్టబడిన; 
నభోభాగుండు+అగుచున్‌= ఆకాశప్రదేశం కలవాడై; కానీనుపైన్‌= కర్గుడిపై; నానా= అనేక రకాలైన; నిశిత= వాడియైన; 
విశిఖంబులు= బాణములు; నినిచెన్‌= నింపాడు; అట్టు= ఆ రీతిగా; ఆ+ఇరువురును= ఆ ఇద్దరును; దేవ+అసుర= 
దేవతలయొక్క, రాక్షసులయొక్క; సం([గ్రామ= యుద్ధంతో; సాదృశ్య= పోలికగల; విక్రమ= పరాక్రమంయొక్క; (ప్ర(క్రియన్‌= 
రీతిని; పొలిచిరి= (ప్రకాశించారు; అట్టి సమయంబునన్‌= అప్పుడు. 

తాత్సర్యం: అని కర్షుడు పై విధంగా పలుకుతూనే వాడి బాణాలను కురిపించసాగాడు. అర్జునుడు కూడా 


a= 


యుద్దప్రీతితో ఆకాశం దద్దరిల్లే విధంగా పెక్కురకాల వాడిబాణాలు ప్రయోగించాడు. దేవాసుర యుద్దం వలె 
వారిరువురి యుద్దం ్రకాశిస్తున్నది. ఆ సమయంలో. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 637 


విశేషం: అలం: ఉపమ. దేవాసురులయుద్దం పురాణప్రసిద్ధం. అందులో అంతిమ విజయం దేవతలదని రూఢం. కాబట్టి 
విజయుడి విజయం తథ్యమని ధ్వని. (సంపా.) 


క రవిదీప్తులు సొర నేరమి€ । గవిసెం జీంకట్లు, పవనుగమనం బడంగెన్‌, 

వివిధాస్తంబుల నంబర | మవిరళముగ6 బొదువంబడుట నద్దుతభంగిన్‌. 97 
ప్రతిపదార్థం: రవి= సూర్యుని; దీప్పులు= కాంతులు; చొరనేరమిన్‌= (ప్రవేశించలేకపోవుటచేత; చీ(కట్టు= చీకటులు; కవిసెన్‌= 
వ్యాపించాయి; వివిధ+అస్త్రంబులన్‌= అనేక రకాలైన అస్త్రాలతో; అంబరము= ఆకాశం; అవిరళముగన్‌= సందులేకుండా; 


పొదువన్‌+పడుటన్‌= వ్యాపింపజేయబడటంచేత; అద్భుతభంగిన్‌= ఆశ్చర్యకరమైన రీతిలో; పవను+గమనంబు= వాయు 


సంచారం; అడలెన్‌= అణగిపోయింది. 


తాత్సర్యం: అనేక్నాస్తాలు ఆకాశంనిండా వ్యాపింపచేయటంతో సూర్యకాంతులు (ప్రవేశించలేనందున చీకట్లు 


వ్యాపించాయి. గాలిసంచార మాగిపోయింది. 


ఉ. అప్పుడు కర్టుసైన్య మమరాధిపనందను( జుట్టుముట్టం దే 

రుప్పరవీథిమై వలయ మొప్ప వెసం బజపించి క్రీడి పెం 

గుప్పలుగా రథావలిని ఘోటతతిం గరిరాజిం గూల్లుచుం 

దప్పక భానుసూను మెయి. దాశంగ నేయుచు నుల్లసిల్లినన్‌. 98 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కర్టుసైన్యము= కర్టుడిసేన; అమరాధిపునందనున్‌= అర్జునుడిని; చుట్టుముట్టన్‌= 
చుట్టూరా ముట్టడించగా; తేరు= రథం; ఉప్పరవీథిమైన్‌= ఆకాశమార్గంలో; వలయము+జఒప్పన్‌= గుండ్రంగా; వెసన్‌= వెంటనే; 
పజపించి= నడిపించి; |క్రీడి= అర్జునుడు; రథావలిని= రథాల పంక్తిని; ఘోటతతిన్‌= గుర్రాల సమూహాన్ని; కరిరాజిన్‌= 
ఏనుగుల పంక్తిని; కుప్పలుగాన్‌= రాసులు పడేటట్టుగా; కూల్చుచున్‌= చంపుతూ; తప్పక= మానక; భానుసూను మెయిన్‌= 
కర్ణుడి శరీరాన్ని; తాంకంగన్‌= తగిలేటట్టు; ఏయుచున్‌= కొట్టుతూ; ఉల్లసిల్లినన్‌= (ప్రకాశించగా. 
తాత్సర్యం: అప్పుడు కర్గుడిసేన అర్జునుడిని చుట్టుముట్టింది. అర్జునుడు తన రథాన్ని ఆకాశంపై గుం[డ్రంగా 
నడిపిస్తూ, గుర్రాలను, ఏనుగులను, రథాలను కుప్పలు కుప్పలుగా చంపి పడవేస్తూ, కర్ణుడి శరీరానికి నాటుకొనేటట్లు 


బాణాలను వేస్తూ ప్రకాశించగా. 
వ. రాధేయుండును. 99 
తాత్సర్యం: కర్షుడు కూడా. 
కు తటిమి పయి నడరుటయు విలు । విటుగంగా నేసె నరుండు విక్రమలీలం 
గొజింతవడనీక కర్దుండు । మెటుగు లడరుశక్తి సురలు మెచ్చంగ వైచెన్‌. 100 


ప్రతిపదార్థం: తటిమి= తరుముకొని వచ్చి; పయిన్‌= మీదికి; అడరుటయును= అతిశయించి రాగా; నరుండు= అర్జునుడు; 
విలు= విల్లు; విణుగంగాన్‌+ఏసెన్‌= విరిగేటట్టుగా బాణమేశాడు; కర్షుండు; విక్రమలీలన్‌= పరాక్రమ విలాసంతో; కొణంతవడన్‌+ 
ఈక= లోటు రానియ్యక; మెణు(గులు+అడరు= ఎక్కువగా (ప్రకాశించే; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; సురలు= దేవతలు; 
మెచ్చయగ(న్‌)= మెచ్చేటట్టుగా; వైచెన్‌= విసిరాడు. 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కర్గుడు మీది మీదికి రాగా అర్జునుడు అతడి విల్లు విరిగేటట్లు కొట్టాడు. కర్షుడు పరాక్రమానికి లోటు 
(ac) జ ౧? న య (ac) 
రాకుండా మెరిసే శక్తిని అర్జునుడి మీదికి విసిరాడు. 


ఆ. _వైచుటయును సవ్యసాచియు. గౌరవుల్‌ । విససయంబుతోడి వెఐపు వొంద 
నధికరయము మెజయ నది పెక్కుదునియలు, । చేసి నంతరమున శితశరముల. 101 


ప్రతిపదార్థం: వైచుటయును= వేయగా; సవ్యసాచియున్‌= అర్జునుడు కూడా; కౌరవుల్‌= కౌరవసేన; విస్మయంబుతోడి= 
ఆశ్చర్యంతోపాటు; వెరపు= భయమును; పొందన్‌= పొందగా; అధికరయము= మిక్కిలి వేగం; మెణయన్‌= మెరయగా; అది= 
ఆ శక్తిని శిత శరములన్‌= వాడిఅయిన బాణాలతో; అంతరమునన్‌= మధ్యలో; పెక్కు+తునియలు= చాలా ముక్కలు; 
చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: కరుడు శక్తిని వేయగా, అర్జునుడు వాడిబాణాలతో కౌరవసేనలు ఆశ్చర్యంతో భయపడేటట్టు ఆ శక్తిని 
మధ్యలోనే ముక్కలు ముక్కలుగా చేశాడు. 


వ. అట్టియెడ నినతనయు మన్నించు జోదులు దెగి పయిం బడిన. గ్రోధారుణ నయన పల్లవితంబును దంత 
కాంతిస్తబకితంబును గుంభస్థల ఫలితంబును నగు తదీయ కరటి ఘటావికట విటపి పటలంబును నాత్మీయ 
విశిఖ వ్యాపార మహావాతంబునన్‌ బడలువడం గూల్లి చండమూర్తి దాల్చి శోభిల్లు బీభత్సుంగని యతండు 
బొమముడివడ నెక్కొని వేటొక్క విల్లెత్తికొని. 102 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు; ఇనతనయు(న్‌)= కర్గుని; మన్నించు= ఆజ్ఞ పాటించే; జోదులు= వీరులు; తెగి= 
సాహసించి; పయిన్‌+పడినన్‌= మీదపడగా; (క్రోధ= కోపంచేత; అరుణ= ఎ(ర్రనైన; నయన= కళ్ళచే; పల్లవితంబును= చిగురు 
పుట్టినట్టున్నదియు; దంతకాంతి= పళ్ళకాంతిచేత; స్తబకితంబును= పూలగుత్తికలదిగా ఉన్నదియును; కుంభస్థల= కుంభస్థలంచేత; 
ఫలితంబును= పండ్లు కలిగినట్టున్నట్టియు; అగు= అయిన; తదీయ= ఆ వీరుల; కరటి ఘాటా= ఏనుగుల యొక్క 
గుంపులనెడి; వికట= వంకరలైన; విటపిపటలంబున్‌= చెట్ల సముదాయమును; ఆత్మీయ= తనయొక్క; విశిఖవ్యాపార= 
బాణాలు వేయుట అనెడి; మహావాతంబునన్‌= పెనుగాలిచే; బడలు పడన్‌= (క్రిందపడేటట్టు; కూల్చి= పడవేసి; చండమూర్తి+తాల్చి= 
తీవ్రమైన ఆకారం గలిగి; శోభిల్లు= |ప్రకాశించెడి; బీభత్సున్‌= అర్జునుడిని; కని= చూచి; అతండు= కరుడు; బొమముడివడన్‌= 
కోపముచేత కనుబొమలు చిట్లించి; నెక్కొని= సన్నద్దుడై; వేణు+ఒక్క= మరియొక; విల్టు+ఎత్తికొని= ధనువును తీసుకొని. 


తాత్సర్యం: కర్షుడి ఆజ్ఞపై నడిచే యోధులు సాహసించి అర్జునుడిమీద పడ్డారు. ఎ(ర్రనికళ్ళు అనే చిగుళ్ళతో, 
కాంతిమంతములైన దంతాలనే పూలగుత్తులతో, కుంభస్థలాలనే పండ్లతో ఏనుగులు అనే పెద్దపెద్ద చెట్టుగా ఉన్న 
గజసేనను బాణాలనే పెనుగాలితో పడవేసి, అంత పని చేసినందుకు తీవ్రమైన ఆకారంతో (ప్రకాశిస్తూ ఉన్న 
అర్జునుడి మీదికి కర్షుడు మొగం చిట్లించుకొంటూ మరొక విల్లు తీసికొని. 


విశేషం: అలం: రూపకం, వృత్త్యనుప్రాసం. 


క తురగముల నాలుగిట ను।త్తరు నాటిట నెనిమిదిట రథము. బదిటను వా 
నరు నటువది శరముల న । న్నరు నంగంబులను బెలుచ నాంటంగ నేసెన్‌. 103 


విరాటపర్వము - పంచనూశ్వాసము 639 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలను; నాలుగిటన్‌= నాల్గు బాణాలతోను; ఉత్తరున్‌= ఉత్తరుని; ఆజిటన్‌= ఆరు 
బాణాలతోనూ; రథమున్‌= రథాన్ని; ఎనిమిదిటన్‌= ఎనిమిది బాణాలతోనూ; వానరున్‌= హనుమంతుడుగల జెండాను; 
పదిటను= పది బాణాలతోనూ; ఆ+నరు+అంగంబులను= ఆ అర్జునుడి అవయవాలను; అజువది శరములన్‌= అరవై 
బాణాలతోనూ; పెలుచన్‌= అధికంగా; నాయటంగన్‌= నాటేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: కర్షుడు మరొకవిల్లు తీసికొని గుర్రాలను నాల్గు బాణాలతోనూ, సారథియైన ఉత్తరుని ఆరు బాణాల 
తోనూ, రథాన్ని ఎనిమిది బాణాలతోనూ, హనుమంతుని గుర్తుగల జెండాను పది బాణాలతోనూ, అర్జునుడి 
అవయవాలపై నాటేటట్టుగా అరవై బాణాలతోనూ కొట్టాడు. 


వ. ఇత్తెటంగున. 104 
తాత్సర్యం: ఈ రీతిగా. 


సీ. రోషంబు భీషణరూపమై చెలువొంద । నతులకేతువు శిఖయై వెలుంగ, 
శరజాలములు పటుజ్వాలలై నిగుడ న । రృతనూభవోగ్రాగ్ని ప్రజ్వరిల్ల, 
నుద్దతి సైపక యుజ్ఞ్వలదివ్యప । తాక మెటుంగుగా దళిత ధరణి 
రథనేమిరవము గర్జ్దనముగ శరపరం । పరలు ధారలుగాంగం బరంగి యడరె, 


ఆ. నర్దునాంబుదం బనన్యసామాన్య స | ముద్యమమున ముఖపయోరుహముల 
కాంతి దథింగి యపుడు కౌరవసేనా స । రోవరంబు దీనభావ మొంద. 105 


ప్రతిపదార్థం: రోషంబు= కోపం; భీషణరూపము+ఐ= భయంకరమై; చెలువు+ఒందన్‌= ్రకాశించగా; అతుల= సాటిలేని; 
కేతువు= జెండా; శిఖ+ఐ= జ్వాలయై; వెలుంగన్‌= వెలుగగా; శరజాలములు= బాణ సముదాయాలు; పటు= గొప్పవైన; 
జ్వాలలు+ఐ= మంటలై; నిగుడన్‌= వ్యాపించగా; అర్కతనూభవ= కర్గుడనెడి; ఉ(గ్ర+అగ్ని= తీక్షమైన అగ్ని; ప్రజ్వరిల్లన్‌= 
ప్రజ్వలించగా; ఉద్దతి= గర్వం; సైపక= సహించక; ఉజ్జ్వల= (ప్రకాశించే; దివ్యపతాక= దివ్యమైన జెండా; మెణుంగుగా(న్‌)= 
మెరుపుగానూ; దళితధరణి= చీల్చబడిన భూమి కల; రథనేమి= రథముయొక్క చ(క్రపు టంచులయొక్క; రవము= ధ్వని; 
గర్జనముగన్‌= ఉరుములుగానూ; శరపరంపరలు= బాణాల వరుసలు; ధారలుగాంగన్‌= వానధారలుగానూ; పరంగి= బయల్లేరి; 
అర్జున+అంబుదంబు= అర్జునుడనే మేఘం; అనన్యసామాన్య= ఇతరులకు చేయశక్యంకాని; సముద్యమమునన్‌= గొప్ప 
ప్రయత్నంతో; అపుడు= ఆ సమయాన; కౌరవసేనా సరోవరంబు= కౌరవులసేన యనెడి సరస్సు; ముఖ పయోరుహముల 
కాంతి= ముఖములనెడి పద్మాల కాంతి; తజింగి= తగ్గి; దీనభావము= దైన్యాన్ని; పొందన్‌= పొందగా; అడరెన్‌= అతిశయించింది. 


తాత్సర్యం: కర్షుడు కోపంతో భయంకరుడై జెండాలు శిఖలవలె, బాణాలు మంటలవలె, ఉగ్రమైన అగ్ని అయి 
ప్రజ్వరిల్లగా, అతడి అతిశయాన్ని సహించలేక అర్జునుడు పతాకమే మెరుపు కాగా, రథచ(క్రాలధ్వని ఉరుములు 
కాగా, బాణపరంపరలే వానధారలు కాగా, తానే మేఘమై అనన్యసామాన్యంగా ఇతరులకు శక్యంకాని విధంగా 
కౌరవసేన అనే సరస్సు నందలి ముఖాలనే పద్మాలు వాడిపోయేటట్టుగా బాణధారలు కురిపించాడు. 


విశేషం: అలం: సావయవ రూపకం. సూర్యుడి కుమారుడు అగ్నితోనూ, ఇంద్రుడి కుమారుడు మేఘుడితోనూ రూపించబడటం 
సార్థకం. (సంపా.) 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 
క  వెండియు నుడుగక రవిసుతు(। డొండొండ నిశాతసాయకోత్మరము సము 

ద్దండత( బై నించిన నా । ఖండల నందనుండు కెంపు కనుంగవ6 గదురన్‌. 106 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరియు; రవిసుతుండు= కర్ణుడు; ఉడుగక= మానక; ఒండు+ఒండు+అ= క్రమక్రమంగా; 


నిశాత= వాడియెన; సాయక+ఉత్కరము= బాణ సముదాయాన్ని; సముద్దండతన్‌= తీవ్రంగా; పై నించినన్‌= అర్జునుడిపై 
వేయగా; ఆఖండల నందను(డు= అర్జునుడు; కనుంగవన్‌= రెండు కన్నులందును; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా. 


తాత్సర్యం: కర్షుడు అంతటితో మానక వాడి బాణాలను అర్జునుడి మీద నింపివేశాడు. అర్జునుడు కూడా కన్నులు 
ఎ[ర్రబడగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క శిరము లలాటంబును గం । ధరమును బాహువులు నురము దందడి వ్రయ్యన్‌ 

గిరిపై. బిడుగులు దొరంగెడు, | పరుసున దృఢదీప్త శాత భల్లము లేసిన్‌. 107 
ప్రతిపదార్థం: శిరము= తల; లలాటంబును= నుదురును; కంధరమును= కంఠమును; బాహువులున్‌= చేతులును; 
ఉరము= రొమ్ము; దందడిన్‌= దొమ్మిగా; వ్రయ్యన్‌= నరుకుడుపడగా; గిరిపైన్‌= కొండమీద; పిడుగులు; తొరగౌడు పరుసునన్‌= 
పడునట్టుగా; దృఢదీప్త= గట్టిగా (ప్రకాశించే; శాత= వాడియైన; భల్లములు= బల్లెములు; ఏసెన్‌= వేశాడు. 
తాత్సర్యం: తల, నొసలు, మెడ, చేతులు, రొమ్ము- ఇవిఅన్నీ ఒక్కసారిగా తెగిపోయేటట్టుగా కొండమీద పిడుగులు 
పడ్డట్లుగా గటి బలేలు అర్హునుడు వేశాడు. 

S0౧ లు న జ 


విశేషం: అలం: ఉపమ. 


క. అటిముణి నంగము లెల్లను । నుజుముగ నిట్లడరు నర్దునుని యమ్ములకున్‌ 
వెజిచజచి సూతపుత్రుండు | పజచె6. బుడమియద్రువ మత్స్యపతిసుతు( డార్వన్‌. 108 


ప్రతిపదార్థం: అజిముజణిన్‌= సంభ్రమంతో; అంగములు= అవయవాలు; ఎల్లను= అన్నియును; నుజుముగన్‌= నుగ్గుగా; 
ఇట్టు+అడరు= ఈ రీతిగా విజృంభించే; అర్జునుని= అర్జ్హునుడియొక్క; అమ్ములకున్‌= బాణాలకు; వెజచజచి= భయపడి; 
సూతపుత్రుండు= కర్షుడు; పుడమి= భూమి; అద్రువన్‌= అదరగా; మత్స్యపతిసుతు(డు= ఉత్తరుడు; ఆర్వన్‌= కేకలు పెట్టగా; 
పజచెన్‌= (కర్ణుడు) పారిపోయాడు. 


తాత్పర్యం: ఇట్లా వేగంగా తన అవయవాలన్నిటినీ అర్జునుడి బాణాలు నుగ్గుచేసేటప్పటికి భయపడిపోయి కర్షుడు 
పారిపోయాడు. ఆ హడావిడికి భూమి అదిరింది. అది చూచి సంతోషంతో ఉత్తరుడు కేకలు పెట్టాడు. 


విశేషం: మూలభారతంలో కర్చు డీ సందర్భంలో రెండుసార్డు ఓడినట్లు చెప్పబడింది. అది కర్ణుడి ప్రయత్న విశేషాన్ని 
సూచిస్తుంది. కాని, తిక్కన కర్టు డొక్కసారి ఓడినట్టే ఇక్కడ చిత్రించి సహజత్వాన్ని పోషించటమే కాక అర్జునుడి పరా(క్రమాన్ని 
ధ్వనింపచేశాడు. (సంపా) 


వ. ఇట్లు కర్ట్ణుండు గయ్యంబు విడిచి పాటిన( బార్జుండు దేవదత్తంబు పూరించి యుత్తరున కిట్లనియె. 109 


విరాటపర్వము - పంచమాశ్వాసము 641 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కర్టుండు; కయ్యంబున్‌= యుద్ధమును; విడిచి= విడిచిపెట్టి; పాజినన్‌= పారిపోగా; 
పార్టుండు= అర్జునుడు; దేవదత్తంబు= దేవదత్తమనే పేరుగల తన శంఖాన్ని; పూరించి= ఊది; ఉత్తరునకున్‌= ఉత్తరుడితో; 
ఇట్టు= చెప్పబోయేరీతిగా; అనియెన్‌= అన్నాడు. 

౧ 


తాత్సర్యం: ఈ విధంగా కర్టుడు యుద్దరంగాన్ని విడిచిపెట్టి పారిపోగా, పార్టుడు దేవదత్తమనే శంఖాన్ని పూరించి 
ఉత్తరుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: రణోత్సాహం కలిగినప్పుడు, రణంలో విజయం సాధించినప్పుడు అర్జునుడు స్వీయ యుద్ద ఏీరోల్లాసానికి చిహ్నంగా 
దేవదత్తం పూరించటం ఈ ఘట్టంలో గమనించగలం. (సంపా.) 


క. “వీ. డొకండు కురుబలంబున । వాండిమగం డనంగ6 జాలువాం డిబ్బంగిం 
బోండిమి సెడియెను ద్రోణుల । వేండిమి యిట మనకు మునుము విక్రమమునకున్‌. 110 


ప్రతిపదార్థం: కురుబలంబునన్‌= కౌరవసేనలో; వాండిమగండు= గొప్పవీరుడు; అనంగన్‌+*చాలువాండ= అనదగినవాడు; 
వీండు+ఒకండు= వీడొకడు; ఈ+భంగిన్‌= ఈ రీతిగా; పోండిమి= పరాక్రం; చెడియెను= చెడెను; ఇటన్‌= ఇక్కడ; మనకున్‌= 
మనకు; ద్రోణులవేండిమి= (ద్రోణాచార్యుల వారి పరా(క్రమం; విక్రమమునకున్‌= బలానికి; మునుము= అడ్డు, ఎదురు. 


తాత్సర్యం: 'కౌరవసేనలో మహావీరుడని చెప్పుకొనదగిన వాళ్ళలో ఈ కర్చు డొకడు. ఇత డిట్లా పారిపోయాడు కదా! 
ఇక (ద్రోణాచార్యులవారి పరాక్రమం మనకున్న అడ్డు - ఎదురు”. 


వ. అనుచు వీరావేశంబున. గౌరవానీకంబు నాలోకించునప్పు డుత్తరుండు. 111 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పల్కుతూ; వీర+ఆవేశంబునన్‌= వీరులకుండే ఆవేశంతో; కౌరవ+అనీకంబున్‌= కౌరవుల 
సేనను; ఆలోకించునప్పుడు= చూచే సమయాన; ఉత్తరుండు. 


తాత్పర్యం: అంటూ వీరావేశంతో కౌరవసేనను చూస్తున్నా డర్జునుడు. అప్పుడు ఉత్తరుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఉ.  'వెక్కసపాటు భీతియును విహ్వలభావము నొంది యిట్లను 
'న్మిక్కిలి యైన శౌర్యమును నిర్ణరతేజము నంత కంత కి 
ట్లెక్కెడులావు( జూచి మది యెంతయు బెగ్గిలె, మేను చేష్టలం 
దక్కె నశక్య మిం కిట రథవ్యవహారము నిర్వహింపంగన్‌. 112 


ప్రతిపదార్థం: వెక్కసపాటున్‌= ఆశ్చర్యమూ; భీతియును= భయమూ; విహ్వల భావమున్‌= వివశత్వమును; ఒంది= పొంది; 
ఇట్టు= చెప్పబోవు రీతిగా; అనున్‌= అన్నాడు; మిక్కిలి+ఐన= గొప్పదైన; శౌర్యమును= పరా(క్రమమున్నూ; నిర్భరతేజమున్‌= 
నిండు తేజస్సున్నూ; అంతకున్‌+అంతకున్‌= (క్రమ(క్రమంగా; ఇట్టు= ఈ రీతిగా; ఎక్కెడు లావున్‌= హెచ్చుతున్న బలమున్నూ; 
చూచి; మది= మనస్సు; ఎంతయున్‌= మిక్కిలి; బెగ్గిలెన్‌= భయంతో చెదరిపోవుతున్నది; మేను= శరీరం; చేష్టలన్‌= కదలికలను; 
తక్కెన్‌= మానింది; ఇంకన్‌= ఇటుపై; ఇటన్‌= ఈ యుద్దంలో; రథవ్యవహారము= రథ సారథ్యం; నిర్వహింపంగన్‌= నిర్వహించటానికి; 
అశక్యము= శక్యం కాదు. 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆశ్చర్యం, భయం, ఒడలు వివశం కావటం కలిగి ఉత్తరు డిట్లా అన్నాడు- 'మీ పరాక్రమం, తేజస్సు 
యుద మవుతున్నకొద్దీ పెరుగుతున్నాయి. మీ బలం చూసేసరికి నా మనస్సు చెదరిపోతున్నది. నా శరీరం చెప్పినట్టు 

లా లు C7 
వినటం లేదు. ఇక రథసారథ్యం నిర్వహించటం నాకు అశక్యం. 


ఆ. పుట్టినంతనుండి యిట్టివి యెన్నండు€ । గాన నెందు; నట్లు గాన చోద్య 
మంది యంతరంగ మవశత( బొందిన | కతన నింద్రియముల కడ(క దక్క 113 
ప్రతిపదార్థం: పుట్టిన+అంతనుండి= పుట్టినప్పటి నుండి; ఇట్టివి= ఇట్టి యుద్దాలు; ఎన్నండున్‌= ఎప్పుడును; కానన్‌= 


చూడలేదు; అట్టుగానన్‌= అందువలన; చోద్యము+అంది= ఆశ్చర్యం కలిగి; అంతరంగము= మనస్సు; అవశతన్‌= వశము 
లేకపోవుటను; పొందినకతనన్‌= పొందటంవలన; ఇంద్రియముల కడ(క= ఇంద్రియాల పూనిక; తక్కె(న్‌)= తగ్గింది. 


తాత్సర్యం: నేను పుట్టింది మొదలు ఇటువంటి యుద్దాలు ఎప్పుడూ చూడలేదు. కనుక ఆశ్చర్యం వేసి నా మనస్సు 
పరవశమై, ఇంద్రియాలు చెప్పినట్టు చేయటం మానివేశాయి.' 


విశేషం: అర్జునుడి అపూర్వ పరా(క్రమ ప్రదర్శనం చూచిన ఉత్తరుడు ఆశ్చర్యాన్నీ, వివశత్వాన్నీ (ప్రదర్శించాడు. జన్యజనక రస 
సంయోజన శిల్పరచన ఇది. ఉత్తరుడి భయం అర్జునుడి యుద్ధవీరాన్ని ధ్వనింపజేస్తున్నది. కాబట్టి ఇక్కడ రసధ్వని గమ్యమానం. 
(సంపా.) 
తే. అనిన గొండొక న వ్వొాలయంగ జూచి | యింద్రనందను( డాతని కిట్టు లనియె 

“నేను గలుగంగ నీకేమి యెలమి వాహ, | నముల కుబ్బుగ సంచోదనంబు సేయు. 114 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పల్కగా; కొండొకనవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= కలుగునట్లుగా; చూచి; ఇంద్రనందనుండు= 
అర్జునుడు; ఆతనికిన్‌= ఉత్తరుడితో; ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= పల్కాడు; నేను కలుగంగన్‌= నేనుండగా; 
నీకున్‌+ఏమి?= నీకేమి భయము?; ఎలమిన్‌= సంతోషంగా; వాహనములకున్‌= గుర్రాలకు; ఉబ్బుగన్‌= ఉత్సాహం కలిగేట్టు; 
సంచోదనంబు= రథం తోలటం; చేయు(ము)= సాగించుము. 


తాత్సర్యం: అనగా, చిరునవ్వుతో అర్జును డన్నాడు- 'ఉత్తరకుమారా! నే నుండగా నీ కేమి భయం? హుషారుగా 
గుర్రాలను తోలుము.” 


క అనుటయు నాత(డు దగ నూ । ల్మొనినం, దా నుదిత నినద కోదండుం డై 
యనితర సులభోద్యమముగ । ధనంజయుం డిట్టులను నతనితో మటియున్‌. 115 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పల్కగా; ఆతండు= ఉత్తరుడు; తగన్‌= తగునట్టు; నూల్కొనినన్‌= అంగీకరించగా; తాన్‌= 
అర్జునుడు; ఉదితనినద= ధ్వనిపుట్టిన; కోదండుండు+ఐ= ధనువు కలవాడై; అనితరసులభ= ఇతరులకు సులభంకాని; 
ఉద్యమమునన్‌= ప్రయత్నంతో; ధనంజయుండు= అర్జునుడు; అతనితోన్‌= ఉత్తరుడితో; మరియున్‌= ఇంకా; ఇట్టులు= ఈ 
రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అనగా, ఉత్తరుడు తగినట్టుగా అంగీకరించాడు. ఇక అర్జునుడు వింటి నారి మోయించి, ఇతరు 
లెవ్వరూ చేయలేని పూనిక కలవాడై ఉత్తరుడితో ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 643 


క 'అరుణాశ్వంబుల( బూనిన | యరదంబున వీండె నిడుపులగు చేతులు బం 

ధుర కంధరంబు వెడలుపు । టురమును నై ద్రోణు( డొప్పె నుత్తర కంటే? 116 
ప్రతిపదార్థం: అరుణ+అశ్వంబులన్‌= ఎర్రని గుర్రాలను; పూనిన= కట్టిన; అరదంబునన్‌= రథమందు; వీ(డె= ఇదుగో; 
నిడుపులు+అగు చేతులు= పొడవైన చేతులు; బంధుర కంధరంబు= బలిష్టమైన మెడ; వెడలుపు+ఉరమునున్‌= వెడల్పైన 
రొమ్ము; ఐ= కలవాడై; ద్రోణుండు; ఒప్పెన్‌= (ప్రకాశిస్తున్నాడు; కంటే?= చూచావా? 
తాత్పర్యం: 'ఎర్రని గుర్రాలు కట్టిన ఆ రథంమీద పొడుగాటి చేతులు, బలమైన మెడ, వెడల్పైన రొమ్ము కలిగిన 
(ద్రోణు డెట్టా ఉన్నాడో చూచావా? 


వ. అని చూపి వెండియు నిట్లనియె. 117 
ప్రతిపదార్థం: అని= ఇట్టు పలికి; చూపి= (ద్రోణుడిని చూపి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 
తాత్పర్యం: అని చూపించి మరల ఇట్టా అన్నాడు. 
ఆ. ‘సకల కురుకుమార చాప శిక్షాచార్యు6 । డాజి దుస్సహుండు, సాంగవేద 

వేది, నీతిశాస్త్ర విదుండు దివ్యాస్త్ర కో | విదుండు, సుజన హితుండు, విమల బుద్ధి.' 118 


ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; కురుకుమార= కురువంశ కుమారులకు (కౌరవ పాండవులకు); చాపశిక్షా= ధనుర్విద్య 
నేర్పటంలో; ఆచార్యుండు= గురువు; ఆజిన్‌= యుద్దంలో; దుస్ఫహుండు= సహించ శక్యం కానివాడు; సాంగవేదవేది= 
షడంగాలతో కూడిన వేదాలను ఎరిగినవాడు; నీతిశాస్త్ర విదుండు= నీతిశాస్త్రం ఎరిగినవాడు; దివ్య+అ(స్త కోవిదుండు= 
దివ్యాస్తాలను చక్కగా ఎరిగినవాడు; సుజనహితు(డు= మంచివారికి హితుడైనవాడు; విమలబుద్ది= నిష్కల్మషమైన బుద్ది 
కలవాడు. 


తాత్సర్యం: ద్రోణుడు కౌరవవంశ రాజకుమారులందరికి ధనుర్విద్య నేర్పిన గురువు; యుద్దంలో సహించటానికి 
అశక్యమైనవాడు. వేదవేదాంగాలను నేర్చినవాడు, నీతిశాస్తజ్ఞుడు, దివ్యాస్తాలు తెలిసినవాడు, మంచివారికి హితం 
చేసేవాడు, నిష్కల్మషమైన బుద్ది కలవాడు. 

జ థె 


విశేషం: ధనుర్విద్య నేర్పే గురువు కుండవలసిన లక్షణాలన్నీ (ద్రోణుడి కున్నట్టు అర్జునుడు చెప్పటం విశేషం. వేదాలు నాలుగు: 
బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. షడంగాలు : (ఆరు వేదాంగాలు) : శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, 
జ్యోతిషం, కల్పం. 


వ. అని యగ్గించి. 119 


తాత్పర్యం: అని పొగడి. 


క. “తన తనయుకంటి నెమ్మన । మున నాకుం గూర్చు భావమున, గురులకు మా 
ర్కొనియెదము; రాచధర్మం । బున కీడునం జేసి యింత పుట్టంగ వలసెన్‌. 120 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: తన తనయుకంటెన్‌= తన కొడుకు అయిన అశ్వత్థామ కన్నను; నెమ్మనమునన్‌= మంచి మనస్సునందు; 
నాకున్‌= నాకు; భావమునన్‌= మనస్సునందు; కూర్చున్‌= ఇష్టపడతాడు; గురులకున్‌= గురువులకు; మార్కొనియెదము= 
ఎదుర్కొంటాము; రాచధర్మంబున కీడునన్‌+చేసి= రాజధర్మంలో ఉన్న చెడువలన; ఇంత పుట్ట(గ వలసెన్‌= ఇంత జరుగవలసి 
వచ్చింది. 


తాత్పర్యం: 'తన కొడుకైన అశ్వత్థామ కన్నా మిన్నగా నన్నాదరించి చదువు చెప్పాడు. అటువంటి గురువుగారినే 
ఎదుర్కొనవలసి వస్తున్నది. ఇది రాజధర్మంలోని కీడు. దాని మూలాన ఇట్టా చేయవలసి వస్తున్నది. 

విశేషం: [ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్భామకంటె శిష్యుడైన తన పట్ల అభిమానాన్ని అధికంగా చూపేవాడని అర్జునుడు 
సేర్కొనటంవలన ఆ గురుశిష్యుల ఆత్మీయ సంబంధం సూచించబడింది. ద్రోణుడు (బ్రహ్మశిరోనామక మహా స్తాన్ని 
అర్జునాశ్వత్హామల కిరువురి కిచ్చినా, అశ్వత్చామకు ఉపసంహారం చెప్పలేదు. శిష్యుడికి మా(త్రమే చెప్పాడు. అటువంటి వాత్సల్యమూర్తి 
అయిన గురుమూర్తిపై కోదండం ఎత్తవలసి వచ్చినందుకు అర్జునుడు విచారించాడు. కాని, రాజధర్మాన్ని అనుసరించి యుద్దం 
చేయక తప్పటం లేదని పేర్కొన్నాడు. అర్జునుడి అంతస్ఫంఘర్షణను చిత్రించిన పద్య మిది. 'రాచధర్మము' అనే పాఠం కంటె 
'రాజధర్మము' అనే పాఠం ఉచితమని కొందరంటారు. రాచధర్మము- వైరి సమాసం కాదు. సిరివల్లభుండు వంటి మిశ్ర 
సమాసం. ఉభయంబులు గూడినవి మిశ్రము. కేవల సంస్కృత శబ్దం (విభక్తి ప్రత్యయం చేరని సంస్కృత శబ్దం, వికృతి 
శబ్దంతో సమసించినచో - అది దుష్ట(వైరి) సమాసం. అనేక మాజులు - అల్పదండు వంటిది. 'రాచగుణంబు పోవిడిచి 
రాజ్యము గోల్పడి”... రాయు.కాం. ప్రయోగం. అక్కడ రాజ- అని మారిస్తే ప్రాసమైత్రి చెడుతుంది. (సంపా.) 


చ. ఎదురుగ. బోవ నిమ్ము రథ మీతని తేరికి నన్న నాతండుం 
బదిలముతోడ రథ్యముల పగ్గము లేడ్తెజ నూలుకొల్పి యు 
న్మదగతి నట్ల చేసిన నమానుషవిక్రము డైన ద్రోణుండుం 
గదిసి యిభం బిభంబు. జెనకం జనుదెంచిన లీల వచ్చినన్‌. 121 


ప్రతిపదార్థం: రథము= మన రథాన్ని; ఈతని తేరికిన్‌= ఈయన రథానికి; ఎదురుగన్‌= ఎదురుగా; పోవనిమ్ము= పోనిమ్ము; 
అన్నన్‌= అనగా; ఆతండున్‌= ఆ ఉత్తరుడును; పదిలముతోడన్‌= జాగ్రత్తగా; రథ్యముల= గుర్రాలయొక్క; పగ్గములు= 
త్రాళ్ళు (కళ్ళెములు); ఏడ్తెజన్‌= పరా(క్రమంతో; నూలుకొల్సి= అంగీకరింప జేసి; ఉన్మదగతిన్‌= గర్వంతో కూడిన రీతితో; 
అట్టు+అ చేసినన్‌= అర్జునుడు చెప్పినట్లు చేయగా; అమానుష వి(క్రము(డు+ఐన= మనుష్యులకు మించిన పరా(క్రమం 
కలవాడైన; (ద్రోణుండున్‌= (ద్రోణుడు కూడా; కదిసి= సమీపించి; ఇభంబు+ఇభంబున్‌= ఏనుగు ఏనుగును; చెనకన్‌= 
ఎదుర్కొనటానికి; చనుదెంచినలీలన్‌= వచ్చినట్టుగా; వచ్చినన్‌= రాగా. 


తాత్పర్యం: మన రథాన్ని అతడి కెదురుగా పోనిమ్ము" - అనగానే ఉత్తరుడు మెల్లగా గుర్రాల పగ్గాలను లాగి 
చెప్పినట్టు చేశాడు. ద్రోణుడు మనుష్యులకు మించిన పరాక్రమం కలవాడు. అతడు కూడా తన రథాన్ని ఎదురుగా 
తోలించి ఏనుగు ఏనుగును తలపడటాని కొక్కచోటికి చేరినట్టు రాగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: అలం: ఉపమ. 

వ. నరుండు నమస్కరించి గురున కిట్లనియె. 122 


తాత్పర్యం: అర్జునుడు తన గురువైన (ద్రోణాచార్యులకు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 645 


క. “అడవుల. బెద్దయు గాలం । బిడుమలఈ గుడిచితిమి; మాకు నిది దథి యని యి 

ప్పుడు వచ్చితిమి; విపన్నుల । యెడం గృప సేయుటయ లెస్స; యీ రలుగకుండీ! 123 
ప్రతిపదార్థం: అడవులన్‌= అడవులందు; పెద్దయున్‌+కాలంబు= చాలా కాలం; ఇడుమలన్‌= బాధలను; కుడిచితిమి= 
అనుభవించాము; మాకున్‌= మాకు; ఇది; తణీ= సమయం; అని; ఇప్పుడు= ఈ సమయంలో; వచ్చితిమి= వచ్చాము; 
విపన్నుల+ఎడన్‌= విపత్తును పొందినవారి పట్ల; కృప+చేయుట+అ= దయ చూపుటే; లెస్స= మంచిది; ఈరు= మీరు; 
అలుగకు(డీ! = కోపించకండి. 


తాత్సర్యం: 'ఆచార్యా! అడవులలో పెక్కు కష్టాలను అనుభవించి, ఇది తగిన సమయమని భావించి వచ్చాం. విపత్తు 
పొందినవారిపట్ల దయచూపుటే మంచిది. మీరు నాపట్ల కోపం (ప్రదర్శించవద్దు. 


అర్జును(డు ద్రోణాచార్యులతో యుద్ధంబు సేయుట (సం. 4-53-1) 


క. మును వెజతు నేయ మీరలు । నను నేసినం గాని యనుడు నాకేశసుతున్‌ 
ధనురాచార్యుం డిరువది । సునిశిత బాణముల నేసి జూపటు వొగడన్‌. 124 
ప్రతిపదార్థం: మీరలు= మీరు; ననున్‌= నన్ను; మును= ముందుగా; ఏసినన్‌+కాని= బాణాలతో కొట్టినగాని; ఏయన్‌= 


వేయుటకు; వెబుతున్‌= జంకుతాను; అనుడున్‌= అనగా; ధనుస్‌+ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; నాకేశసుతున్‌= అర్జునుడిని; 
ఇరువది సునిశితబాణములన్‌= ఇరవై వాడి బాణాలతో; చూపణు= చూచేవారు; పొగడన్‌= కీర్తించగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: మీరు ముందుగా నన్ను బాణాలతో కొట్టితేనే కాని మీమీద బాణాలు వేయటానికి జంకుతున్నాను” 
అని అర్జునుడు అనగానే ద్రోణుడు చూచేవాళ్ళు పొగడే విధంగా అతడిపై ఇరవై వాడిబాణాలను వేశాడు. 


ఆ. _ అర్జునుండు వాని నన్నింటి నడుమన । తునియ నేయుటయును ద్రోణు( డడరి 
శతసహస్ర సంఖ్య శరములు గప్పిన । నతండు నతని( గప్పె. బ్రతిశరముల. 125 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; వానిన్‌+అన్నిటిన్‌= ఆ బాణాలనన్నింటిని; నడుమన్‌+అ= మధ్యలోనే; తునియన్‌= 
ముక్కలయ్యేటట్టు; ఏయుటయును= వేయగా; ద్రోణుండు; అడరి= అతిశయించి, విజృంభించి; శతసహ(స్రసంఖ్య శరములు= 
వందలు వేలుగా బాణాలు; కప్పినన్‌= కప్పగా; అతండున్‌= అర్జునుడును; అతనిన్‌= ద్రోణుడిని; (ప్రతిశరములన్‌= ఎదురు 
బాణాలతో; కప్పెన్‌= కప్పివేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు (ద్రోణుడి బాణాలను మధ్యలోనే (త్రుంచి వేశాడు. దాంతో ద్రోణుడు విజృంభించి వందలు 
వేల బాణాలతో అర్జునుడిని కప్పివేశాడు. అర్జునుడు కూడా అట్టే (ద్రోణుడిని ఎదురు బాణాలతో కప్పివేశాడు. 


చ. అతిరథు లస్త్రశస్త్రవిదు లద్దుతబాహుబలుల్‌ పరాక్రమో 
ర్లితయశు లిట్లు దా(కి గురుశిష్యులు కౌరవసేనలోని భూ 
పతిసుతకోటికిన్‌ వెజంగుపా టొనరించిరి బాణజాల సం 
వృత గగనాంగణంబగు నవీన మహాహవ విక్రమంబునన్‌. 126 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అతిరథులు= రథారూఢులైన అనేకమంది రథికులైన, ధానుష్కులతో ఒకేసారి యుద్దం చేయగలవారు; 
అస్త్రశస్త్రవిదులు= మం(త్రసహిత బాణాలను, సామాన్య బాణాలను ప్రయోగించటం తెలిసినవారు; అద్భుత= ఆశ్చర్యకరమైన; 
బాహుబలుల్‌= బాహుబలం కలవారు; పరాక్రమ= పౌరుషంచేత కలిగిన; ఊర్జిత= గొప్పదైన; యశులు= కీర్తి కలవారు; 
గురుశిష్యులు= గురువును శిష్యుడును; ఇట్టు= ఈ రీతిగా; తాశి= ఎదుర్కొని; కౌరవసేనలోని= కౌరవుల సేనలో ఉన్న; 
భూపతిసుతకోటికిన్‌= రాజపుత్ర సముదాయానికి; బాణజాల= బాణాల సమూహమనెడి వలచేత; సంవృత= కప్పబడిన; గగన+ 
అంగణంబు+అగు= ఆకాశమనేదానికి కలిగిన; నవీన= (క్రొత్తరకపు; మహా+ఆహవ= ఘోరయుద్ద మనెడి; (క్రమంబునన్‌= 
పరా(క్రమంతో; వెజంగుపాటు= ఆశ్చర్యాన్ని; ఒనరించిరి= కల్లజేశారు. 


తాత్సర్యం: అతిరథులు, శస్తాస్త్రవేత్తలు, గొప్ప బాహుబలం కలవారు, కేవలం పరా(క్రమంతోనే కీర్తిని సంపాదించిన 
వారూ అయిన ఆ గురుశిష్యులు ఒకరి నొక రెదుర్కొని శస్తాస్తాల సమూహంతో ఆకాశాన్నే కప్పివేయగా కౌరవసేనలోని 
కురుకుమారులందరూ ఆ ఇరువురి కొంగ్రొత్త పరా(క్రమ స్పూర్తికి ఆశ్ళర్యచకితులైపోయి నిలబడి చూడసాగారు. 


విశేషం: జనకజన్యరసాలైన వీరాద్భుతాలను వరుసగా వీరుల నాశ్రయించి, ప్రేక్షకుల నాశ్రయించి జనించినట్టు వర్షించి, 
రెండింటి అనుభవాలను పరితలు పొందేటట్టు వర్షించే పద్దతి తిక్కన యుద్దవర్లనలలో సర్వసామాన్యం. (సంపా) 
(30) (ac) ఠా అ ఇలా 


వ. అట్టి యెడం గురుసైన్యంబు జనంబులు. 127 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కురుసైన్యంబు= కౌరవసేనలోని; జనంబులు= జనులు. 


తాత్సర్యం: ఆ సమయంలో కౌారవసేనలో ఉన్న జనులు. (తరువాతి పద్యంతో అన్యయం.) 


క  'గురుండొక్కరుండు దక్కంగ । నరుండు గడంగినపుడు మార్కొనం జాపధరుం 
డొరుండు గల(డె! మణి వెదకిన | హరుండు గలం; డింక€ గలుగు ననరా దెందున్‌. 128 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; కడంగిన+అపుడు= తాకినపుడు; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; గురుండు= (ద్రోణుడు; 

ఒక్కరుండు తక్కంగన్‌= ఒక్కడు తప్పి; ఒరుండు= మరొక; చాపధరుండు= విల్లు పట్లినవాడు; కల(డె= ఉన్నాడా?; మటణి= 
౧ అటు 

ఇంకన్‌; వెదకినన్‌= వెదుకగా; హరుండు= శివుడు; కలండు= ఉన్నాడు; ఎందున్‌= ఎక్కడైనా; ఇంకన్‌= ఇంక; కలుగున్‌+అనరాదు= 

ఉండుననటానికి వీలులేదు. 


తాత్పర్యం: 'అర్జునుడు యుద్దం చేయటానికి పూనుకొంటే అతడిని ఎదుర్కొనటానికి ద్రోణుడు తప్ప సమర్థుడైన 
ధనుర్చారి మరెవ్వడు లేడు. బాగా వెదికితే శివు డుండ వచ్చును. అంతేకాని మరెక్కడా మరొకిరున్నారనటానికి వీలు 
లేదు. 


క ద్రోణుడు రయమున నేసిన । బాణము లెడతెగక యొక్క బాణము పోలెన్‌ 
శ్రేణి యయి వోవ( బార్జుండు । రేణువు గావించు. గంటిరే చిత్రగతిన్‌? 129 
ప్రతిపదార్థం: (ద్రోణుండు= [ద్రోణాచార్యులు; రయమునన్‌= వేగంగా; ఏసిన= వేసిన; బాణములు= బాణాలు; ఎడతెగక= 


మధ్యలో విచ్చిత్తిలేక; ఒక్కబాణము+అ+పోలెన్‌= ఒకేబాణం వలెనే; శ్రేణి+అయి= పంక్తిగా; పోవన్‌= పోవగా; పార్టుడు= 
అర్జునుడు; చిత్రగతిన్‌= విచిత్రమైన పద్దతిని; రేణువు= నుగ్గుగా; కావించున్‌= చేస్తున్నాడు; కంటిరే?= చూచారా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 647 


తాత్సర్యం: (ద్రోణుడు వేగంగా వేసే బాణాలు ఒకే బాణమా అన్నట్టు పంక్తిగా వెళ్ళుతూ ఉంటే అర్జునుడు వాటిని 
పొడిపొడి చేస్తున్నాడు. చూచారా ఈ విచిత్రాన్ని! 


విశేషం: అలం: అతిశయోక్తి. 


క గురుశరములు సితపక్ష। స్పురణంబున నంచపిండు పొలుపు వహించెన్‌; 
నరుబాణతతి ఘనావలి । కరణి మిగుల నొప్పె నల్లగటుల చెలువునన్‌.” 130 


ప్రతిపదార్థం: గురుశరములు= (ద్రోణాచార్యుడి బాణాలు; సితపక్ష= తెల్లని రెక్కలయొక్క; స్ఫురణంబునన్‌= (ప్రకాశంతో; 
అంచపిండు పొలుపు= హంసల సముదాయం వంటి అందాన్ని; వహించెన్‌= పొందాయి; నరు బాణతతి= అర్జునుడి బాణ 
సముదాయాలు; నల్లగణుల= నల్లని రెక్కలయొక్క; చెలువునన్‌= (ప్రకాశంతో; ఘన+ఆవలికరణిన్‌= మబ్బుల సముదాయం 
వలె; మిగులన్‌= మిక్కిలి; ఒప్పెన్‌= (ప్రకాశించాయి. 


తాత్పర్యం: తెల్లని రెక్కలు కట్టిఉన్న ద్రోణాచార్యుడి బాణాలు హంసల గుంపుల వలె ప్రకాశిస్తే, నల్లనిరెక్కలు కట్టి 
ఉన్న అర్జునుడి బాణాలు మేఘాల సముదాయంవలె (ప్రకాశించాయి.” 


విశేషం: అలం: ఉపమ. బాణాలకు వెనుక భాగంలో పక్షుల రెక్కలు కట్టటం పరిపాటి. అవి గాలికి ఎదురుగా దూసుకొనిపోవటానికి 
తోడ్పడతాయి. (ద్రోణుడి బాణాలు తెల్లని పక్షుల రెక్కలతో రాణించటంతో అవి హంసలవలె భాసించాయి. అర్జునుడి 
బాణాలు నల్లని పక్షుల రెక్కలతో కూడి ఉండటంతో అవి మేఘాలవలె కనపడ్డాయి. హంసలు వర్షాకాలంలో విహరించలేవు. 
విహరించినా మనలేవు. అందువలన [ద్రోణుడి బాణాలు వృథా కానున్నాయని అలంకారధ్వని. (సంపా 


వ. అనుచుం గనుం గొనుచుండ. 131 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: అట్లా పలుకుతూ చూస్తూ ఉండగా. 


శా. _శ్రావ్యంబై చెల(గన్‌ గభీర మధుర జ్యానాద ముద్దామ వీ 
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్‌ 
సవ్యప్రాఢి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌ 
దివ్యాస్తంబులం బోరి రిద్దబును సాద్భశ్యం బద్భశ్యంబుగన్‌. 132 


ప్రతిపదార్థం: గభీర= గంభీరమైన; మధుర= విననింపైన; జ్యానాదము= అల్లైత్రాడుల ధ్వని; (శ్రావ్యంబు+ఐ= వినటానికింపైనదై; 
చెల(గన్‌= ధ్వనించగా; ఉద్దామ= గొప్పదైన; వీర= వీరులయొక్క; వ్యాపార= (క్రియలయందలి; నిరూఢతన్‌= నేర్పుతో; 
ప్రతిశర= ఎదుటివారి బాణాల యొక్క; ఆరంభంబు= పనిని; మర్దించుచున్‌= నాశనం చేస్తూ; సవ్యప్రౌఢిన్‌= ఎడమచేతి 
ప్రొఢిమతోను; దృఢ+అపసవ్య= గట్టిదైన కుడిచేతియొక్క; గతిన్‌= గమనంతో; ఆశ్చర్యంబుగాన్‌= చూచేవారికి ఆశ్చర్యం 
కలిగేటట్టుగా; ఏయుచున్‌= కొట్టుతూ; ఇద్దణును= (ద్రోణార్జును లిరువురును; దివ్య+అస్త్రంబులన్‌= దివ్యమైన మం(త్రావిష్ట 
బాణాలతో; సాదృశ్యంబు= పోలిక; అదృశ్యంబుగన్‌= కనబడకుండేటట్టుగా; పోరిరి= యుద్దం చేశారు. 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్సర్యం: ఆ (ద్రోణార్జును లిరువురును వారి అల్లెత్రాడుల చప్పుడు (శ్రావ్యంగా ఉండేటట్లు సవ్యాపసవ్యాలుగా 
బాణాలు ప్రయోగిస్తూ, ఇద్దరూ సమంగా ఉన్నారో, లేక, వారి నడుమ తేడా ఉన్నదో అనే తారతమ్యం తెలిసికొనటానికి 
వీలు లేనంతగా దివ్యాస్రాలతో యుద్దం చేశారు. 


విశేషం: అలం: అసంభవోపమ. 1. ఈ పద్యం తిక్కన శిల్పరమణీయ సృష్టికి ఒక చక్కని ఉదాహరణం. ఇందులో (శ్రావ్యంగా 
మోగింది గంభీర మధుర జ్యానాదం. ము(ద్రాలంకార సుందరంగా స్వీయ కవితాలక్షణూలను తిక్కన వ్యంజింప చేశాడు. 
తిక్కనది అర్హగుణ ప్రధానరచన. అది (శ్రావ్యంగా, గంభీరంగా, మధురంగా మోగిన గుణశబ్దాల వర్లనం ద్వారా సూచించాడు. 
పృథకృదత్వం శబ్దగుణ మాధుర్యం, ఉక్తివైచిత్ర్యం అర్థగుణ మాధుర్యం. మధురగుణానికి గాంభీర్యగుణం తోడుకావటంచేత 
అర్హ ప్రాఢిని ప్రదర్శించే అర్థగుణమైన ఓజస్సు మాధుర్యానికి పోషకంగా నిలుపబడిందని సూచన. శ్రావ్యత ప్రసాద లక్షణం. 
బంధ శైథిల్యం అటు మాధుర్యాన్నీ, అర్థ వైమల్యం ఇటు ఓజోగుణాన్నీ పోషించే ఒక ప్రౌఢ గుణ సంవిధానం ఈ పద్యరచనకు 
బీవం. 

2. ఈ పద్యం పరుషరసమైన వీరరస (ప్రధానమైనా, బాణ ప్రయోగం గుణశబ్ద మాధుర్యం చేత శ్రావ్యమై చెలగటం 
చేత రచన సమాసభూయిష్టం కాక పృథక్పదత్వాన్నే వరించింది. ఇద్దరూ దివ్యాస్తాలను ప్రయోగించారు. ఒకరు దివ్యాస్తాన్ని 
ప్రయోగించగానే అది విజృంభించక పూర్వమే మరొకరు దానిని మర్దిస్తున్నారు. అందువలన అస్త్రాల ఆర్భాటంకంటె అల్లెత్రాటి 
(శ్రావ్యనాదం నిరంతరంగా వినిపిస్తున్నది. అపూర్వంగా ఇద్దరు వీరులూ సవ్యాపసవ్యాలుగా బాణాలను సమబలంతో వేస్తున్నారు. 
అది నిజంగా అపూర్వం, ఆశ్చర్యకరం. వారిద్దరిని గానీ, వారిద్దరూ చేస్తున్న యుద్ద్గాన్నిగాని మరే ఉపమానంతో పోల్పాలని 

(ఈ) (ఈ) అలి ఠా 
కవి భావించినా, ఆ ఉపమానమే అదృశ్యమై పోయిందని ఉక్తి వైచిత్రం (ప్రదర్శించాడు తిక్కన. 


3. 'ఉద్దామ వీర వ్యాపార నిరూఢతిను “ప్రతిశరారంభంబు మర్దించటం'గా వర్షించి అర్థవైమల్యాన్ని (అర్థగుణమైన 
ప్రసాదాన్ని) పోషించటం సవ్యప్రాఢి, దృఢాపసవ్యగతి - అనటంలో సవ్యప్రయోగంలో ఎంత (ప్రొఢి ఉంటుందో, అపసవ్య 
ప్రయోగంలో కూడా అంత దృఢత్వం ఉండటం చూచేవారికి ఆశ్చర్యజనకంగా కనపడిన గుణమని - అర్జగుణమైన ఓజస్సును 
నిబంధించటం తిక్కన శిల్పం. గుణవద్రచనలో గుణధ్వనిని రసవ్యంజకంగా చిత్రించిన పద్యశిల్ప మిది. (సంపా) 


వ. ఇంద్రాగ్నివాయు వరుణ దైవత్యంబులగు శరంబులు గురుం డేసిన, నరుండును దత్తద్దేవతాకంబు లగునంబ 
కంబుల( బ్రతిహతంబులు సేయుచు వచ్చె; నయ్యిరువురుC బెల్లేయు సాయకంబు లంతరిక్షంబున దళంబై 
సంతమసంబు గలిగి యునికి నేబాణం బెక్కడం బాబుటయుం దోంప కుండె; నట్టియెడం గుంభసంభవు 
బలంబు సరభసంబుగా నతని కడ్డంబు సొచ్చిన వివ్వచ్చుండు వ్రేల్మిడిం బొడిసేసి సకేయూరంబు లగు 
బాహుదండంబులను సకుండలంబు లగు కర్ణపాశంబులను సకిరీటంబులగు శిరోభాగంబులను భూభాగం 
బలంకరించి యప్పు డావహిల్లిన రుధిరసాగరంబునకు రత్మాకరత్వం బలవరించె; నిట్లు దుర్ణయుండగు 
నర్దునుండు సైన్యంబు దైన్యంబు నొందించుచు నాచార్యునకు భరంబుగ నేట్లాడుచున్నం జూచి గురుండు 
విస్మితుందై. 133 

ప్రతిపదార్థం: ఇంద్ర+అగ్ని, వాయు, వరుణ, దైవత్యంబులు+అగు= ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు దేవతలుగా 

కలిగిన; శరంబులు= అస్త్రాలు; గురుండు= ద్రోణాచార్యుడు; ఏసినన్‌= వేయగా; నరుండును= అర్జునుడు కూడా; తద్‌+ 


తద్‌+దేవతాకంబులు+అగు= ఆయా దేవతలుకల; అంబకంబులన్‌= బాణాలతో; ప్రతిహితంబులు= త్రిప్పికొట్టబడినవిగా; 
చేయుచున్‌+వచ్చెన్‌= చేస్తూ ఉన్నాడు; ఆ+ఇరువురున్‌= ఆ (ద్రోణార్జును లిరువురున్నూ; పెల్లు+ఏయు= ఎక్కువగా ప్రయోగిస్తున్న; 


విరాటపర్వము - పంచనూశ్వాసము 649 


సాయకంబులు= బాణాలు; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; దళంబు+ఐ= ఒత్తుగా ఉండి; సంతమసంబు= కారుచీకటి; 
కలిగియునికిన్‌= కలిగిఉన్నందున; ఏ బాణంబు= ఏ బాణము; ఎక్కడన్‌= ఎక్కడికి; పాణుటయున్‌= వెళ్ళుతున్నదీ; 
తోంపకుండెన్‌= తెలియకున్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కుంభసంభవు= దద్రోణుడియొక్క; బలంబు= సేన; సరభసంబుగాన్‌= 
తొందరగా; అతనికిన్‌= (ద్రోణుడికి; అడ్డంబు= అడ్డంగా (రక్షగా); చొచ్చినన్‌= (ప్రవేశించగా; వివ్వచ్చుండు= అర్జునుడు; 
గ్రేల్మిడిన్‌= వెంటనే; పొడి+చేసి= నుగ్గుచేసి; సకేయూరంబులు+అగు= భుజకీర్తులతో కూడిన; బాహు దండంబులను= 
కృర్రలవంటి బాహువుల చేతను; సకుండలంబులు+అగు= కుండలాలతో కూడిన; కర్లపాశంబులను= (పాశశబ్దము కర్లపూర్వక 
మయినప్పుడు శోభార్థకము. కర్లపాశః= సుకర్లః) అందమైన చెవులచేతను; సకిరీటంబులు+అగు= కిరీటాలతో కూడిన; 
శిరోభాగంబులను= శిరస్సుల చేతను; భూభాగంబు= భూమిని; అలంకరించి= అలంకరించి; అప్పుడు= ఆ సమయంలో; 
ఆవహిల్లిన= ఏర్పడిన; రుధిరసాగరంబునకున్‌= రక్తమనెడి సముద్రానికి; రత్నాకరత్వంబు= రత్నాలకు నిధి అగుటను; 
అలవరించెన్‌= కల్లజేశాడు; ఇట్టు= ఈ రీతిగా; దుర్ణయుండు+అగు= జయింప శక్యంకాని; అర్జునుండు= అర్జునుడు; 
సైన్యంబున్‌= సేనను; దైన్యంబున్‌+ ఒందించుచున్‌= దీనదశ కలదిగాచేస్తూ; ఆచార్యునకున్‌= గురువైన ద్రోణునకు; 
భరంబుగన్‌= బరువుగా; ఏట్టాడుచున్నన్‌= యుద్దం చేస్తూఉండగా; చూచి= కన్లాని; గురుండు= (ద్రోణుడు; విస్మితుండు+ఐ= 
ఆశ్చర్యం కలవాడై. 


తాత్పర్యం: ద్రోణుడు ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు దేవతాకములైన అస్త్రాలు ప్రయోగించగా, అర్జునుడు అవే 
దేవతాకములైన అస్త్రాలతో వాటిని త్రిప్పికొట్టాడు. వారిద్దరూ వేసే బాణాలు దట్టంగా ఉండటం మూలాన ఆకాశంలో 
కారుచీకట్టు (క్రమ్ముకొని పోయి ఏ బాణం ఎటు వస్తున్నదో, ఎటు పోతున్నదో తెలియకుండా అయిపోయింది. 
అంతలో (ద్రోణుడి సేనలు ద్రోణుడికి సాయంగా అడ్డంగా వచ్చాయి. అర్జునుడు వెంటనే ఆ సేనలను పీనుగు 
పెంటలు చేశాడు. భుజకీర్తులతో బాహువులు, కుండలాలతో చెవులు, కిరీటాలతో తలలు పడిపోయి అది 
రక్తసము[ద్రమైతే వీటితో రత్నాకరం కూడా అయింది. ద్రోణుడు అర్జునుడి యుద్దం చూశాడు. తన సేన దైన్యం 
పొందింది. తనకా యుద్దం బరువౌతున్నది. అర్జునుడు దుర్ణయు డనిపించింది. ఆశ్చర్యపోయాడు. 


విశేషం: అలం: పర్యాయం. “పర్యాయో యది పర్యాయేణైక స్యానేక సంశ్రయః”. ఒక వస్తువుకే ఒకదాని తరువాత మరొకటిగా 
అనేకాశ్రయాలను వర్ణిస్తే పర్యాయాలంకారం. ఇందులో అర్జునుడు సైనికులను బాణాలతో ఖండించగా వారి శరీరాంగాలు 
రక్తపుమడుగులలో పడి కేయూరాలు, కుండలాలు, కిరీటాలూ మొదలైన ఆభరణాలలో రాణిస్తున్నాయి. రక్తపుమడుగే సముద్రంగా 
ఉంటే, ఈ రత్నాభరణాలు ఆ సముద్రానికి రత్నాకరత్వాన్ని కలిగిస్తున్నాయని చమత్కారం. రుధిర సాగరం, మహాసాగరం, 
రత్నాకరం - అనే భావచిత్రాల చలనచిత్రాన్ని ఒకే స్థిరచిత్రంమీద దర్శింప చేసిన ఈ రచనాశిల్పం పర్యాయమనే అలంకారం 
వలన సాధించబడింది. జుగుప్పాకరమైన సన్నివేశాన్ని అలంకరించి ఆస్వాద సుందరంగా మార్చే శిల్ప మిది. తిక్కన 
“అలంకరించి” అనే (క్రియలో తన ముద్ర వేసికొన్నాడు. (సంపా.) 


క, “అర్జునుని నాహవంబున । నిర్దింపంగ నగునె ఫాలనేత్రున కైనం? 
బర్జన్యసుతు(డు శరవ । ర్నోర్డితమూర్తి యగు టరయ నుచితమ కాదే! 134 


ప్రతిపదార్థం: అర్జునునిన్‌= అర్జునుడిని; ఆహవంబునన్‌= యుద్ధంలో; నిర్జింపంగన్‌= జయించటానికి; ఫాలనేత్రునకున్‌+ఐనన్‌= 
శివుడికైనా; అగునె?= వీలగునా?; పర్ణన్యసుతు(డు= ఇంద్రుని కొడుకైన అర్జునుడు; శరవర్ష= బాణ వర్షంతో; ఊర్జితమూర్తి= 
దృఢమైన (సమృద్దమైన) మూర్తికలవాడు; అగుట= అయి ఉండటం; అరయన్‌= చూడగా; ఉచితము+అ కాదే!= తగినదే కదా!. 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అర్జునుడిని యుద్దంలో శివుడైనా గెలువగలడా? అతడు పర్డన్యుని సుతుడు కనుక ఊర్టితమూర్తి 
అయి శరవర్షం కురిపించటం తగినట్టుంటున్నది కదా!” 


విశేషం: అలం: పరికరాంకురం. ఇందులోని విశేష్యాలన్నీ సార్హకాలే. అర్జునుడు పర్జన్యసుతుడు. అంటే- మేఘాధిపతి అయిన 
ఇం(ద్రుడి కుమారుడు, అందువలననే అతడు శరవర్షో ర్లితమూర్తి. వర్షం అగ్నిని ఆర్పగలగటం సహజం. అందువలన అగ్నినే 
ఫాలనేత్రంగా కల ఈశ్వరుడు సైతం అర్జునుడితో యుద్దం చేయడానికి భయపడతాడు. శివుడి తిరుగులేని ఆయుధం 
మూడవకంటి మంట. దానిని కూడా చల్లార్చగలిగిన పౌరుషం కలవా డర్జునుడని అలంకారధ్వని. పరికరాంకురం ఆ ధ్వనికి 
మూలమైనది ఈ పద్యంలో. (సంపా.) 


వ. అని మజియును దగిన పలుకుల నగ్గింప, నిలింపనికరంబు. 135 


ప్రతిపదార్థం: అని= పలికి; మజియును= ఇంకా; తగినపలుకులన్‌= తగిన మాటలతో; అగ్గింపన్‌= పొగడగా; నిలింప 
నికరంబు= దేవతల సమూహం. 


తాత్సర్యం: (ద్రోణు డింకా తగినట్లు పొగడుతూ ఉన్నాడు. అంతలో పైనున్న దేవతలు. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే. “ఇంతప్రొద్దు కిరీటి కట్టెదుర నిలువ | వెటివ కున్నప్లు ద్రోణుండ వింటివాండు 
నల్లవో తన యున్న సేనకు నొకండ । బలిమి దలమీటునే? యిట్లు నిలువ వలదె!” 136 


ప్రతిపదార్థం: ఇంత ప్రొద్దు= ఇంతసేపు; కిరీటికట్టెదురన్‌= అర్జునుడి ఎదుట; నిలువన్‌= నిల్చుటకు; వెజవక+ఉన్నప్లు= 
భయపడనప్పుడే; (ద్రోణుండు+అ= (ద్రోణుడే; వింటివాడు= ధనుర్చారి; తన+ఉన్న సేనకున్‌= తన సేనకు; ఒకండు+అ= 
ఒక్కడే; బలిమిన్‌= బలంతో; తలమీణునే?= తలకు మించునా?; ఇట్టు= ఈ రీతిగా; నిలువవలదె?= ఎదురు నిలువద్దా?; 
అల్లవో= అదే, ఆశ్చర్యం!. 


తాత్సర్యం: “ఇంతసేపు అర్జునుడి ఎదుట నిలిచి పోరాటానికి భయపడకుండా ఉండటంచేత (ద్రోణుడే విలుకాడు!. 
తన సేనకు తా నొక్కడే ముందు మీరుతాడు. ఇట్లా నిలువగలగాలి. ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది!.” 


మ. అనుచుందం ద్రిదశేంద్రసూనుండు రయం బత్యంత ఘోరంబుగా 
ఘనశాతోజ్జ్వల దుర్మివార విలసత్మాండంబులన్‌ ద్రోణు వా 
హన సూతధ్వజ దేహముల్‌ వొదివె; ని ట్లస్తాబ్ధి నిర్మగ్ను( జే 
సిన హాహా నినదంబు లొక్క మొగి బేర్ణెన్‌ సర్వసైన్యంబులన్‌. 137 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= దేవతలు ఇట్టా అనుకొంటూ ఉండగా; త్రిదశ+ఇంద్ర సూను(డు= అర్జునుడు; రయంబు= 
వేగం; అత్యంత= మిక్కిలి; ఘోరంబుగాన్‌= తీవ్రం కాగా; ఘన= గొప్పవైన; శాత= వాడియైన; ఉజ్జ్వల= (ప్రకాశించే; 
దుర్నివార= నివారించరాని; విలసత్‌= (ప్రకాశించే; కాండంబులన్‌= బాణాలతో; ద్రోణు= |ద్రోణుడియొక్క; వాహన= గుర్రాలను; 
సూత= సారథిని; ధ్వజ= జెండాను; దేహముల్‌= దేహమును; పొదివెన్‌= కప్పివేశాడు; ఇట్టు= ఈ రీతిగా; అస్ర్ర+అబ్ది= 
అస్త్రములనెడి సముద్రంలో; నిర్మగ్నున్‌= మునిగినవాడినిగా; చేసినన్‌= చేయగా; సర్వసైన్యంబులన్‌= అందరి సైన్యాలలోనూ; 
హాహా నినదంబులు= హాహాకారాలు, భయంతో నిండిన అరుపులు; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; పేర్చెన్‌= అతిశయించాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 651 


తాత్సర్యం: దేవత లట్లా అంటూండగానే అర్జునుడు మహావేగంగా, ఘోరంగా పెద్దవి, వాడివి, మరల్పలేనివి అయిన 
బాణాలతో ద్రోణుడి శరీరాన్ని, వాహనాలను, సారథిని, జెండాను అన్నిటిని కప్పివేశాడు. అది చూచి సేనలన్నీ 
ఒక్కసారిగా హాహాకారాలు చేశాయి. 


విశేషం: అలం: రూపకం. 


క్ర ఈమెయి నిజజనకు భుజో | ద్దామబలము దోడుతోడ( దజుంగుటయు రథ 
స్తోమంబు( దాను నశ్వ । తామ వెసం దా(కె బాండుతనయుని తోడన్‌. 138 


ప్రతిపదార్థం: ఈమెయిన్‌= ఈ రీతిగా; నిజజనకు= తన తండ్రియొక్క; భుజ= భుజాల; ఉద్దామ= గొప్పదైన; బలము= 
పరాక్రమం; తోడుతోడన్‌= వెంబడిని; తజుంగుటయున్‌= తగ్గగా; రథస్తోమంబున్‌= రథాల సముదాయం; తానును= స్వయంగాను; 
అశ్వత్థామ; పాండుతనయుని తోడన్‌= అర్జునుడితో; వెసన్‌= వేగంగా; తాణెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఈ రీతిగా తన తండ్రి ద్రోణుడి భుజబలం వెంటవెంటనే తగ్గిపోవటం చూచిన అశ్వత్తామ తానే 
రథబలంతో కలిసి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


అర్జును. డశ్వత్తామతో యుద్దము సేయుట (సం. 4-53-65) 


చ. అతడును దీవ్రబాణముల నాతని గప్పుచు మాటుకొన్న నా 
శతమఖవృత్ర సంగరము చందము దోంచె వడిం జటచ్చటా 
యిత రవ మప్పు వేణువుల నేర్చు దవానలు మోత భంగి ది 
క్రతి( బరంగెన్‌ మహాద్దుతము కౌరవసేనకు నావహిల్ల(గన్‌. 139 


ప్రతిపదార్థం: అత(డును= అశ్వత్ధామ కూడా; తీవ్రబాణములన్‌= బలమైన బాణాలతో; ఆతనిన్‌= అర్జునుడిని; కప్పుచున్‌= 
కప్పివేస్తూ; మాలుకొన్నన్‌= ఎదుర్కొనగా; ఆ శతమఖ వృత సంగరము చందము= ఆ ఇంద్ర వృత్రాసురుల యుద్దంరీతి; 
తోటెన్‌= స్ఫురించింది; అప్టు= అప్పుడు; వేణువులన్‌= బొంగు వెదుళ్ళను; ఏర్చు= దహించే; దవ+అనలు మోత భంగిన్‌= 
దావాగ్ని ధ్వనివలె; దిక్తతిన్‌= దిక్కుల సమూహంలో; ఛటచ్చటా+ఆయిత రవము= చటచటమనే చప్పుడు; కౌరవసేనకున్‌= 
కౌరవుల సేనకు; మహత్‌+అద్భుతము= గొప్ప ఆశ్చర్యం; ఆవహిల్లంగన్‌= కలుగునట్టుగా; పరలౌన్‌= వ్యాపించింది. 


తాత్పర్యం: ఎదుర్కొని అశ్వత్థామ తీవ్ర బాణాలతో అర్జునుడిని కప్పివేశాడు. వారి యుద్దం ఇంద్ర వృత్రాసురుల 
ప. జ (©) 

యుద్దాన్ని తలపించింది. ఆ యుద్దంలో వచ్చిన చటచటమనే చప్పుడు దావాగ్నికి బొంగువెదుళ్ళు తగులబడుతుంటే 

వచ్చిన చప్పుడు వలె కౌరవసేనకు ఆశ్చర్యం కలిగే విధంగా దిక్కులంతటా వ్యాపించింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టి యెడ. 140 


తాత్సర్యం: అప్పుడు. 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. ఉటిక నరుండు ద్రోణసుతు యుగ్యములన్‌ వెస నొంచె; నాతండుం 
దెటిపి యొకింత గాంచి ఘనతీవ్రశరంబున నారి ద్రుంచి, క 
న్లిజిపిన మాత్రలోన నతనిం బటుబాణ చతుష్కయుర్మ మే 
డ్రెజం దొడి మౌర్వి( గ్రమ్మణ ఘటించునెడన్‌ వడి నేసి యార్షినన్‌. 141 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ద్రోణసుతు= అశ్వత్థామయొక్క; యుగ్యములన్‌= గుర్రాలను; వెసన్‌= వెంటనే; ఉఅక= 
లెక్కచేయక; నొంచెన్‌= నొప్పించాడు; ఆతండున్‌= అశృత్తామయును; ఒక+ఇంత= కొద్దిగా; తెజపి= వ్యవధానం; కాంచి= 
చూచి; ఘన= గొప్పదైన; తీవ్ర= తీక్షణమైన; శరంబునన్‌= బాణంతో; నారిన్‌= నారిని; (త్రుంచి= తెంపి; కన్గిఖీపిన మాత్రలోనన్‌= 
కన్ను గీటినంతలోనే; అతనిన్‌= అర్జునుడిని; పటు= సమర్థమైన; బాణచతుష్కయుగ్మము= ఎన్మిది బాణములు; ఏడ్తెజన్‌= 
విజృంభణంతో; తొడి= తొడిగి; మౌర్వి= నారి; క్రమ్మజన్‌= మరల; ఘటించు+ఎడన్‌= కూర్చేటప్పుడు; వడిన్‌= వేగంగా; ఏసి= 
కొట్టి; ఆర్భినన్‌= కేకలుపెట్టగా. 


తాత్సర్యం: అర్జునుడు వెంటనే అశ్వత్తామ గుర్రాలను నొప్పించాడు. అతడు కొంచెం సందు చూచుకొని వాడి 


బాణాలతో అర్జునుడి ధనుస్సు నారిని త్రుంచాడు. అర్జునుడు మరల నారిని బిగించుకొంటుండగా కనుగీటునంతలో 
ఎన్మిది బాణాలు సంధించి అతడిని వడిగా కొట్టి ఆర్వగా. 


క _ 'కురుసేనలోన ని ట్లె। వ్వరుం జేసినవారు లే; రవార్య భుజా వి 
స్పురణోదగ్రుండు గదే । గురుపుత్రుం' డనుచు నమరకోటి నుతించెన్‌. 142 
ప్రతిపదార్థం: కురుసేనలోనన్‌= కౌరవసేనలో; ఇట్టు= ఈ రీతిగా; చేసినవారు= చేసినవారు; ఎవ్వరున్‌= ఎవరును; లేరు; 


గురుపుతుండు= అశృత్థామ; అవార్య= వారింపరాని; భుజా= భుజములయొక్క; విస్ఫురణ+ఉద(గ్రుండు= 'ప్రకాశంచేత 
గొప్పవాడు; కదే= కదా; అనుచున్‌= అని పల్కుతూ; అమరకోటి= దేవతల సమూహం; నుతించెన్‌= పొగడింది. 


తాత్సర్యం: “ఈ రీతిగా చేసినవారు కౌరవసేనలో ఎవరూ లేరు. అడ్డులేని భుజపరాక్రమం కలవాడు కదా ఈ 
అశ్వత్థామ” అని దేవతలు పొగడారు. 


చ. చిటునగ వొప్ప గాండివము చెచ్చెర సజ్యము సేసి సేన లు 
క్కణ రభసంబుమై నదరె. గవ్వడి ద్రౌజియు నీడంబోక య 
త్తి. దటుమంగ నస్త్రములు దందడి మార్కొని మండుచుండెం జి 
చ్లటిపిడుగుల్‌ వడిం దొర6గు చాడ్పున నంబరవీథి నుగ్రమై. 143 


ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; చిణునగవు= చిరునవ్వు; ఒప్పన్‌= (ప్రకాశించగా; గాండివము= గాండీవాన్ని; చెచ్చెరన్‌= 
వేగంగా; సజ్యము= నారితో కూడినదానిగా; చేసి; సేనలు= కౌరవసేనలు; ఉక్కు+అణన్‌= బలం కోల్పోయేటట్టుగా; రభసంబుమైన్‌= 
తొందరగా; అడరెన్‌= విజృంభించాడు; (ద్రౌణియున్‌= అశృత్తామకూడా; ఈడన్‌+పోక= వెనుదీయక; ఆ+తజిన్‌= అప్పుడు; 
తజుమంగన్‌= త్వరత్వరగా (ప్రయోగింపగా; అస్ర్రములు= బాణములు; దందడిన్‌= దొమ్మిగా; మార్కొని= ఎదుర్కొని; 
చిచ్చజపిడుగులు= మంటలువెదజల్లే పిడుగులు; వడిన్‌= వేగంగా; తొర(గు చాడ్సునన్‌= పడుతూవున్నట్టుగా; అంబరవీథిన్‌= 
ఆకాశంలో; ఉ(గ్రము+ఐ= భయంకరమై; మండుచున్‌+ఉండెన్‌= మంటలు మండుతున్నాయి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 653 


తాత్పర్యం: అర్జునుడు వెంటనే చిరునవ్వుతో గాండీవపునారి బిగించగా సేనలశక్తి సన్నగిల్లింది. అశ్వత్తామ కూడా 
వెనుదియ్యక అస్తాలు వేయసాగాడు. అప్పుడు అవి మంటల పిడుగుల వలె ఆకాశవీధిలో ఒకదానితో ఒకటి 
ఎదుర్కొని మండుతూ ఉండినాయి. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున ధనంజయుండు రయంబున నేయ వేగంబున నేయు ద్రోణతనయు తూణీరంబులు 
శరశూన్యంబు లయ్యె(; దన తూణీరంబు లక్షయ బాణంబు లగుటం జేసి యంతకంతకు నతిశయిల్లు పెల్లున 
నేయుచు నధికుండగు నప్పాండవమధ్యముం గనుంగొని కృపాచార్యుండు సెంగటం దలమీటిన. 144 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధనంజయుండు= అర్జునుడు; ఏయన్‌= బాణాలు (ప్రయోగించగా; వేగంబునన్‌= 
వేగంతో; ఏయు= బాణాలు సంధించే; ద్రోణతనయు తూణీరంబులు= అశ్వత్ధామయొక్క అమ్ములపొదులు; శరశూన్యంబులు= 
బాణాలు లేనివి; అయ్యెన్‌= అయ్యాయి; తన తూణీరంబులు= అర్జునుడి అమ్ములపొదులు; అక్షయబాణములు= క్షీణించని 
బాణాలు కలవి; అగుటన్‌+చేసి= అగుటవలన; అంతకున్‌+అంతకున్‌= (క్రమక్రమంగా; అతిశయిల్లు పెల్లునన్‌= అతిశయించెడి 
ఉద్రేకంతో; ఏయుచున్‌= బాణాలు వేస్తూ; అధికుండు+అగు= మించినవాడైన; ఆ+పాండవ మధ్యమున్‌= ఆ అర్జునుడిని; 
కనుంగొని= చూచి; కృపాచార్యుండు= కృపుడు; చెంగటన్‌= ఎదురుగా; తలమీజినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: ఈ రీతిగా అర్జునుడు బాణాలు ప్రయోగించే వేగంతో అశృత్తామ కూడా బాణాలు వేస్తూ ఉంటే అతడి 
అమ్ములపొదిలోని బాణాలు ఖాళీ అయ్యాయి; అర్జునుడి అమ్ములపొదులు బాణాలు క్షీణించేవి కావు కనుక అత 
డంత కంతకు పెచ్చుపెరిగి బాణాలు వేస్తూ అశృత్తామను మించిపోయాడు. అది గమనించిన కృపుడు ఎదురుగా 
వచ్చి ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అర్జునుండు కృపాచార్యునితో యుద్దము సేయుట (సం. 4-52-1) 


క. గురుపుత్రుని రథము విడిచి | సరభసముగ నందు సవ్యసాచి గవియుడుం 
దిరమై యాతండు శితశర । పరంపరలు గురిసె నుగ్రబంధురగతులన్‌. 145 


ప్రతిపదార్థం: సవ్యసాచి= అర్జునుడు; గురుపుత్రుని రథము= అశ్వత్థామ రథాన్ని; విడిచి= విడిచిపెట్టి; అందున్‌= ఆ 
యుద్దభూమిలో; సరభసముగన్‌= తొందరగా; కవియుడున్‌= ఎదుర్కొనగా; ఆతండు= కృపుడు; తిరమై= స్థిరంగా నిల్చి; శిత= 
వాడియెన; శర పరంపరలు= బాణాల వరుసలు; ఉగ్రబంధుర= భయంకరమైన; గతులన్‌= రీతులలో; కురిసెన్‌= కురిపించాడు. 
తాత్సర్యం: కృపాచార్యుడు రాగా అర్జునుడు అశ్వత్థామ రథాన్ని విడిచిపెట్టి కృపుడిమీదికి పోగా, కృపుడు వాడి 
బాణాల పరంపరలు భయంకరంగా వివిధ రీతులలో కురిపించాడు. 


వ. పాండుపుత్రుండును జిత్రసంచారంబుల మెజయుచు. 146 


ప్రతిపదార్థం: పాండుపుత్రుండును= అర్జునుడు కూడా; చిత్రసంచారంబులన్‌= విచిత్రమైన రథగతులతో; మెజయుచు(న్‌)= 


ప్రకాశిస్తూ. 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండుపుతుడు కూడా విచిత్రమైన రథగతులతో ప్రకాశిస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క పటు విశిఖపంక్తి యత్యు | తట రయమున నిగుడజేయయగా నవ్విధ మూ 
దుటయైన మండె దీప్తో । ద్ధట భంగి గృపానలంబు బలములు వొంగన్‌. 147 


ప్రతిపదార్థం: పటు= గట్టివైన; విశిఖపంక్తి= బాణ పరంపర; అతి+ఉత్కట= మిక్కిలి ఎక్కువైన; రయమునన్‌= వేగంతో; 
నిగుడన్‌= వెడలేటట్లు; చేయంగాన్‌= చేయగా; ఆ+విధము= ఆ రీతి; ఊందుట+ఐనన్‌= ఊదటం కాగా; కృపానలంబు= 
కృపుడనెడి అగ్ని; దీప్త= (ప్రజ్వలించినదయి; బలములు= సేనలు; పొంగన్‌= సంతోషించగా; ఉద్భటభంగిన్‌= భయంకరమైన 
రీతిగా; మండెన్‌= రగిలింది. 


తాత్సర్యం: అర్జునుడు బాణాలు నింపగా, అది ఊదరకొట్టినట్లయి సేనలు సంతోషించగా కృపుడనెడి అగ్ని 
మిక్కుటంగా రగిలింది. 


విశేషం: అలం: రూపకం. 


వ. ఇట్లు మండి శిఖింబోలెడి కనకలిప్త ఘనబాణంబు వనచర కేతువుం దా౭ించి వే(డిమి సూపి వివిధాస్త్ర 
జ్వాలలు గవియించి దిక్కులు సెలంగ నార్దినం గోపంబున నాటోపంబు మిగిలి బలసూదనసూనుం డతని 
కేతనంబు దునిమి తరణి కిరణానుకార పారంగతంబు లగు నారాచంబులు దదీయాంగంబుల నినుపం 
దొడంగిన రథచక్రరక్షకు లగు చంద్రకేతుండును జిత్రాశ్వుండును మణిమంతుండును మంజుమౌళయు 
హేమవర్మయును సురథుండును సుషేణుండును నరిష్టుండును సుకేతుండును నుక్కు మెజియ నొక్కటం 
దాంకిన. 148 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; మండి= (ప్రజ్వరిల్లి; శిథిన్‌+పోలెడి= అగ్నివంటి; కనకలిప్త= బంగారుతో పూయబడిన; ఘన 
బాణంబు= గట్టిబాణం; వనచర కేతువున్‌= హనుమంతుడి గుర్తుగల జెండాను; తాశించి= తగిలేటట్టు కొట్టి; వేండిమి= 
తాపం; చూపి= చూపించి; వివిధ= పలు రకాలైన; అస్త్రజ్యాలలు= అస్త్రాలయొక్క మంటలు; కవియించి= కమ్ముకొని 
తగిలేటట్టు చేసి; దిక్కులు+చెలంగన్‌= దిక్కులు ధ్వనించేటట్టు; ఆర్బినన్‌= గట్టిగా అరవగా; కోపంబునన్‌= కోపంతో; 
ఆటోపంబు= పరాక్రమం; మిగిలి= ఎక్కువకాగా; బలసూదన సూనుండు= ఇంద్రుడి కొడుకు అర్జునుడు; అతని కేతనంబు= 
కృపుని జెండాను; తునిమి= విరుగగొట్టి; తరణి కిరణ= సూర్యకిరణాలను; అనుకార= అనుకరించటంలో; పారంగతంబులు+ 
అగు= ఒడ్డును తాకిన (ఆరితేరినవగు); నారాచంబులు= బాణాలు; తదీయ+అంగంబులన్‌= అతడి అవయవాలందు; 
నినుపన్‌= నాటించటానికి; తొడంగినన్‌= పూనుకొనగా; రథచ(క్రరక్షకులు+అగు= కృపుడి రథాన్ని రక్షించునట్టి; చంద్రకేతుండును; 
చిత్రాశ్వుండును; మణిమంతుండును; మంజుమౌాళియు; హేమవర్మయును; సురథుండును; సుషేణుండును; అరిష్టుండును; 
సుకేతుండును; ఉక్కు= చేవ; మెజయన్‌= ్రకాశించేటట్టు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; తా౭శినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: కృపాచార్యుడును మండుతూ, అగ్నిలాగా ప్రకాశిస్తూవున్న బంగారు పూసిన బాణాలతో హనుమద్ద్వజాన్ని 
కొట్టి ప్రతాపం ప్రదర్శించి, అనేక విధాల అస్త్రాల మంటలు రేగేటట్టు చేసి, దిక్కులు ప్రతిధ్వనించేటట్టుగా 
కేకవేశాడు. దానితో కోపంగా హడావిడిగా అర్జునుడు కృపుడి జెండాను విరుగగొట్టి సూర్యకిరణాలవంటి నారసాలను 
అతడి శరీరంలో వేయడానికి ప్రయత్నించేసరికి అతడి రథ చక్రరక్షకులుగా ఉన్న చంద్రకేతుడు, చిత్రాశ్వుడు, 


విరాటపర్వము - పంచమాశ్వాసము 655 


మణిమంతుడు, మంజుమౌళి, హేమవర్మ, సురథుడు, సుషేణుడు, అరిష్టుడు, సుకేతుడు అనేవారు ఒక్కసారిగా 
అర్జునుడి నెదుర్కొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. అన్ని వెడంద వాతియమ్ము లద్దుతముగ । నొక్క ముష్టి దొడిగి గ్రక్కనంగ 
నతడు లీల దునిమె నందటి తలలును | ఘోరభంగి రక్తధార లెగయ. 149 


ప్రతిపదార్థం: అన్ని= అన్ని; వెడందవాతియమ్ములు= వెడలుపైన ముఖాలు కల బాణాలు; అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; 
ఒక్కముష్టిన్‌= ఒక్క పిడికిలితోనే; తొడిగి= సంధించి; (గ్రక్కనంగన్‌= శీఘ్రంగా; అత(డు= ఆ అర్జునుడు; అందణు తలలును= 
తనను ఎదుర్కొనిన వారందరి తలలను; ఘోర భంగిన్‌= ఘోరమైన రీతిలో; రక్తధారలు= రక్తముయొక్క ధారలు; ఎగయన్‌= 
సైకెగబిమ్మగా; లీలన్‌= హేలగా; తునిమెన్‌= నరికాడు. 


తాత్పర్యం: కృపాచార్యుడి రథచ।క్రరక్షకు లెందరు వీరులు తనపై దాడి చేశారో అన్ని వెడలుపైన మొనలు గల 
పదునైన బాణాలను ఒకేసారి సంధించి అర్జునుడు ఆశ్చర్యకరంగా వారందరి తలలను రక్తధారలు పైకెగజిమ్మేటట్టుగా 
ఒక్కసారిగా నరికివేశాడు. 


సీ, తునిమి, తోడన యొక్క సునిశిత శరమున( । గాండియు, రెంట నక్షములఈ ద్రుంచి, 
హరుల నాల్లిటం జంపి, యాలంపు టెలు(గుతో | నొగలు మూండమ్ముల నుగ్గుసేసి, 
ధనువును సూతుని తలయు. జెటొక్క ట | నటికి, లోచనముల నవ్వు మెబయ(C 
గృపుని నాలోకించి క్రీడి తద్వక్షః స్థ! లంబునం గ్రూరభల్లంబు నాట 


ఆ. హతరథుండు నిపతితాశ్వుండు సంఛిన్న । చాపుండును నికృత్త సారధియును 
నయ్యు, నొచ్చియును, భుజార్గకళ సంరంభ । మతిశయిల్ల శక్తి నతండు వైచె. 150 


ప్రతిపదార్థం: తునిమి= విరుగగొట్టి; తోడన= వెంటనే; ఒక్క సునిశిత శరమునన్‌= వాడియెన ఒక్క బాణంతో; కాండియున్‌= 
కాడిని; రెంటన్‌= రెండు బాణాలతో; అక్షములన్‌= రథచక్రాల ఇరుసులను; (త్రుంచి= నరికి; నాల్గిటన్‌= నాల్లు బాణాలతో; 
హరులన్‌= గుర్రాలను; చంపి= చంపి; ఆలంపు+ఎలుంగుతోన్‌= సింహనాదంతో; నొగలున్‌= సారథి కూర్చుండే చోటును; 
మూండు+అమ్ములన్‌= మూడు బాణాలతో; నుగ్గుచేసి= పొడిచేసి; ధనువును= వింటిని; సూతుని తలయున్‌= సారథి తలను; 
చెటి+ఒక్కటన్‌= చెరొక బాణంతో; నజకి= తెగగొట్టి; లోచనములన్‌= కన్నులందు; నవ్వు మెజయన్‌= నవ్వు (ప్రకాశించగా; 
కృపునిన్‌= కృపాచార్యుడిని; ఆలోకించి= చూచి; (క్రీడి= అర్జునుడు; తద్‌= అతడియొక్క; వక్షస్‌(ఫస్టలంబునన్‌= రొమ్ముమీద; 
క్రూరభల్లంబు= వాడి బాణం; నా(టన్‌= నాటేటట్టు వేయగా; హతరథుండు= కొట్టబడిన రథం కలవాడు; నిపతిత+అశ్వుండున్‌= 
గుర్రాలు పడినవాడు; సంఛిన్న చాపుండును= ధనువు తెగగొట్టబడినవాడును; నికృత్త సారథియును= సారథి చంపబడినవాడును; 
అయ్యున్‌= అయినప్పటికీ; నొచ్చియును= బాధపడికూడ; భుజా+అర్గళ= గడియలవంటి భుజాలయొక్క; సంరంభము= 
గర్వం; అతిశయిల్లన్‌= ఎక్కువకాగా; అత(డు= కృపుడు; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= విసరివేశాడు. 


తాత్సర్యం: అర్జును డందరి తలలు తెగగొట్టి, వెంటనే ఒక వాడిబాణంతో కాడిని, రెండు బాణాలతో బండి 
ఇరుసులను విరుగగొట్టి, గుర్రాలను నాలుగు బాణాలతో చంపి, మూడు బాణాలతో నొగలు నుగ్గుచేసి, ధనుస్సు 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 

నొక బాణంతోను, సూతుడి తల నొక బాణంతోనూ నరికి, కళ్ళలో నవ్వు కనబడేటట్టుగా చూచి, కృపుడి రొము శ్రమీద 
తీక్షణమైన బాణాన్ని నాటగా, రథం పోయి, గుర్రాలు పోయి, విల్లు విరిగిపోయి, సారథి చచ్చిపోయినా కూడా కృపుడు 
భుజబలంతో శక్తి అనే ఆయుధాన్ని అర్జునుడిమీదికి విసిరాడు. 


ఉ. మండుచు వచ్చుదాని( బదిమార్గణముల్‌ గొని వేగ మొప్ప నా 

ఖండల నందనుండు గడికండలు సేసిన జూచి యప్పు డా 

తం డుడివోక లేక సమదంబున ఖడ్గము ఖేటకంబు ను 

ద్దండత( గొంచు( దేరు డిగి తాం గవిసెన్‌ రయ ముల్లసిల్లంగన్‌. 151 
ప్రతిపదార్థం: మండుచున్‌= మంటలు కక్కుతూ; వచ్చుదానిన్‌= వచ్చే శక్తిని; పది మార్గణముల్‌= పది బాణాలు; కొని= 
తీసికొని; వేగము+ఒప్పన్‌= వేగం కలిగేటట్టుగా; ఆఖండల నందనుండు= ఆ అర్జునుడు; కడికండలు= ముక్కలు ముక్కలు; 
చేసినన్‌= చేయగా; చూచి; అప్పుడు; ఆతండు= కృపుడు; ఉడివోక= మానటం; లేక= చేయక; సమదంబునన్‌= మదంతో; 
ఖడ్గమున్‌= కత్తినీ; ఖేటకంబున్‌= డాలునూ; ఉద్దండతన్‌= గొప్పగా; కొంచున్‌= తీసికొంటూ; తేరు= రథం; డిగి= దిగి; తాన్‌= 
అతడు; రయము= వేగం; ఉల్లసిల్లంగన్‌= ఒప్పగా; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: మండుతూ వచ్చే శక్తిని అర్జునుడు పది బాణాలు తీసికొని అర్జునుడు ముక్కలు ముక్కలు చేశాడు. 
దానితో కృపుడు ఊరుకొనక గర్వంతో కత్తి, డాలు పుచ్చుకొని రథం దిగి అర్జునుడిని ఎదిరించాడు. 


వ. ఇట్లు గవిసిన. 152 


తాత్సర్యం: ఈ రీతిగా ఎదిరించగా. 


క. పలకయు వాలును నింతిం । తలు దునియలు సేసె బాణతతి. బాండవు( డి 
ట్టల మైన వెజింగుపాటున । నిలిచి కృపు(డు ద్రోణపుత్రుని రథం బెక్కెన్‌. 153 


ప్రతిపదార్థం: పాండవుండు= అర్జునుడు; బాణతతిన్‌= బాణముల సముదాయంతో; పలకయున్‌= డాలును; వాలునున్‌= 
కత్తియును; ఇంతింతలు= చిన్న చిన్న; తునియలు= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; కృపుడు; ఇట్టలము+ఐన= అధికమైన; 
వెజంగుపాటునన్‌= ఆశ్చర్యంతో; నిలిచి= ఉండి; ద్రోణపుత్రుని రథంబు= అశ్వత్థామ యొక్క రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్సర్యం: అర్జునుడు బాణాలతో కృపుడి కత్తిని, డాలును చిన్న చిన్న ముక్కలుగా ఖండించాడు. అధికమైన 
ఆశ్చర్యంతో కృపుడు అశ్వత్థామ రథమెక్కాడు. 


ఆ. అప్పుడే పడంగి యన్ని సేనలు భీష్మ । రథము పొంత కొదింగె రౌద్రరస వి 
నోది యైన యర్డును(డు ధనుశ్గాలన । దీప్తమూర్తి యగుచు. దిట్ట కుటికె. 154 


ప్రతిపదార్థం: అన్ని సేనలు= సేనలన్నియు; అప్పుడు= ఆ సమయంలో; ఏపు+అడంగి= విజ్బంభణం తగ్గి; భీష్ము రథము 
పొంతకున్‌= భీష్ముడి రథం వద్దకు; ఒదిగౌన్‌= ఒదిగినవి; రౌద్రరస= రౌద్ర రసంతో; వినోది ఐన= వినోదము చేస్తున్న; 
అర్జునుడు; ధనుస్‌+చాలన= ధనుస్సు కదుపులో; దీప్తమూర్తి అగుచున్‌= (ప్రకాశించే విగ్రహం కలవాడై; తిట్టకున్‌= సైన్యపు 
గుంపుమీదికి; ఉతికెన్‌= ఉరికెను. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 657 


తాత్సర్యం: అప్పుడు కౌరవ సేనలన్నీ భీష్ముడి రథం సమీపానికి పోయి ఒదిగి ఉండినాయి. రౌద్రరసంతో 
వినోదిస్తూవున్న అర్జునుడు అప్పుడు ధనుస్సు కదుపుతూ ఒక్క ఉదుటున ఆ సైన్యంమీది కురికాడు. 


వ. ఇత్తెబంగున నుజక తటియ నుథికిన. 155 
ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; ఉబక= లక్ష్యపెట్టక; తటియన్‌+ఉటికినన్‌= సమీపించేటట్టు పరువెత్తగా. 
తాత్సర్యం: ఆ విధంగా సైన్యం మీదికి లక్ష్యపెట్టకుండా పర్వెత్తగా. 


క. బలములు దొరలు. బొదివి సం | కుల యుద్దము సేయం గ్రోధ ఘోరాకృతి యై 
యిల బ్రోవుగ6 జతురంగం । బుల వ్రేల్మిడి. బాండురాజపుత్రుండు గూల్లెన్‌. 156 


ప్రతిపదార్థం: బలములు= సేనలు; దొరలున్‌= రథికులును; పొదివి= చుట్టుముట్టి; సంకుల యుద్దము= దొమ్మి యుద్దం; 
చేయన్‌= చేయగా; క్రోధ= కోపంతో; ఘోర+ఆకృతి+ఐ= భయంకరమైన ఆకారం కలవాడై; ఇలన్‌= భూమిపై; చతురంగంబులన్‌= 
నాలుగు రకాల సేనాంగాలను; పాండురాజపుత్రుండు= అర్జునుడు; (వ్రేల్మిడిన్‌= వెంటనే; (ప్రోవుగన్‌= రాశిగా; కూల్చెన్‌= 
కూల్చాడు. 


తాత్పర్యం: అప్పుడు సేనలు, రథికులు కలిసి ఒక్కసారిగా మీదబడి దొమ్మిగా యుద్దం చేయగా అర్జునుడు 
(క్రోధంతో భయంకరాకృతి కలవాడై ఆ చతురంగబలాలను ఒక్క క్షణకాలంలోనే కుప్పగా పడేటట్టు కూల్చాడు. 


ఉ. చేతులతీ6ట వో నిటు లశేషబలంబుల నుగ్గు సేసి మాం 
సాతతపంక యై బహువిధాయుధమీనము లొప్ప( జామర 
వ్రాతము ఫేన భంగిగ నిరంతర వీరశిరస్సరోరుహ 
స్పీత విభూతిం బొల్టు నది సేసె రణస్థలియందు నెత్తుటన్‌. 157 


ప్రతిపదార్థం: చేతుల తీ(ట= చేతుల దురద; పోన్‌= తీరేటట్టు; ఇటులు= ఈ రీతిగా; అశేష బలంబులన్‌= అపార సేనల 
నన్నింటిని; నుగ్గు+చేసి= పొడిచేసి; రణస్థలి+అందున్‌= యుద్ధభూమిలో; నెత్తుటన్‌= నెత్తుటి మడుగులో; మాంస+ఆతత 
పంక+ఐ= మాంసమనెడి అధికమైన బురద కలదై; బహువిధ= పలురకాలైన; ఆయుధ మీనములు= ఆయుధములనెడి చేపలు; 
ఒప్పన్‌= (ప్రకాశించగా; చామర (వాతము= వింజామరల సముదాయం; ఫేన భంగిగన్‌= నురుగుగాను; నిరంతర= ఎడతెగని; 
వీర= వీరులయొక్క; శిరస్సరోరుహ= తలలనెడి పద్మాలయొక్క; సీత విభూతిన్‌= విస్తారమైన వైభవంతో; పొల్చునది= 
ప్రకాశించునట్టి నదిని; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: అర్జును డీ రీతిగా చేతుల దురద తీరేటట్టు సేనలన్నింటిని నుగ్గు నుగ్గు చేసి, మాంసమే బురదగా, 
ఆయుధాలే చేపలుగా, వింజామరలే నురుగుగా, వీరుల తలలే పద్మాలుగా ఒప్పే నదిని, యుద్దభూమిలో నెత్తుటితో 
చేశాడు. 


నిశేషం: అలం: సావయవరూపకం, ఉపమ. చేతుల తీంట - ఇది జాతీయం. శత్రువులను కొట్టాలి, హింసించాలి అనే తీవ్రమైన 
కోర్కె అని భావం. (లోకంలో చేతికి గజ్జివలన కలిగే దురద అని అర్థం.) (సంపా) 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఇట్లు కౌరవానీకంబు నెల్ల గలంచి | యాడి భీష్ముని దెసం బోవు క్రీడి- దాశెం 
గొండతో. దాంకు తగరు నుద్దండ వృత్తి । దోంప వృషసేను( డాహవదోహలమున. 158 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కౌరవ+అనీకంబున్‌+ఎల్లన్‌= కౌరవసేనల నన్నిటిని; కలంచి= కలత చెందించి; ఆడి= ఆట 
ఆడినట్టుగా యుద్దం చేసి; భీష్ముని దెసన్‌= భీష్ముడి వైపునకు; పోవు క్రీడిన్‌= పోవునట్టి అర్జునుడిని; వృషసేనుండు; ఆహవ 
దోహలమునన్‌= యుద్దం చేసే వేడుకతో; కొండతోన్‌+తా(కు= కొండతో ఢీకొనునట్టి; తగరు+ఉద్దండ వృత్తి= పొట్టేలు యొక్క 
గర్వ ప్రవృత్తి; తోయన్‌= తోచేటట్లుగా; తాశెన్‌= ఢీకొన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా కౌరవ సేనలన్నింటిని కలవరపరచి ఆటలాడినట్టుగా యుద్దం చేసి, ఇక భీష్ముడివైపు పోదామనుకొనే 
అర్జునుడితో వృషసేనుడు యుద్దం చేసే వేడుకతో కొండతో ఢీకొనే పొట్టేలువలె ఢీకొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. కొండతో ఢీకొన్న తగరు పరిస్టితియే (వినాశమే) వృషసేనుడికి కూడ లభిస్తుందని అలంకార ధ్వని. 
(సంపా) 


వ. విజయుండును. 159 


తాత్పర్యం: అర్హునుడు కూడ. 
జ 


తే. భల్ల మొక్కట నాతని విల్లు దునిమి | యైదు నారసములు వక్ష మాడ నేసి; 
నతడు సైరింపరాని నొ వ్వడరుటయును । బెగ్గలంబున నరదంబు డిగ్గి పాటె. 160 


ప్రతిపదార్థం: భల్లము+ఒక్కటన్‌= ఒక బల్లెంతో; ఆతని విల్లు= వృషసేనుడి వింటిని; తునిమి= తెగగొట్టి; ఐదు నారసములు= 
ఐదు బాణాలు; వక్షము+ఆడన్‌= రొమ్మునకు నాటేటట్టు; ఏసెన్‌= కొట్టాడు; అతండు= వృషసేనుడు; సైరింపరాని నొవ్వు= 
సహించలేని బాధ; అడరుటయును= అతిశయించగా; బెగ్గలంబునన్‌= భయంతో; అరదంబున్‌+డిగ్గి= రథం దిగి; పాటెన్‌= 
పరుగెత్తాడు. 


తాత్సర్యం: ఒక్క బాణంతో అతడి వింటిని తెగగొట్టి, అయిదు బాణాలతో రొమ్ము నాటేటట్టు కొట్టగా, ఆ బాధ 
సహించలేక అతడు రథం దిగి పారిపోయాడు. 


వ. అట్టియెడ దుశ్శాసన శకుని దుర్ముఖ వివింశతి వికర్ణులు దన్నుం బొదివికొనిన వారల రథరథ్య కేతు వర్మంబులు 
జర్దరితంబులుగా నేసి గాసిచేసిన నందటుం గనుకని( బజవం దొడంగిన( బార్జుండును బ్రహాసోల్లాస 
భాసుర ముఖుండగుచు నుత్తరుం గనుంగొని. 161 


ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= అటువంటి సమయంలో; దుళ్ళాసన, శకుని, దుర్ముఖ, వివింశతి, వికర్ణులు= దుశ్శాసనుడు, శకుని, 
దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు; తన్నున్‌= అర్జునుడిని; పొదివికొనినన్‌= చుట్టుముట్టగా; వారల= వారియొక్క; రథ= 
రథాలను; రథ్య= గుర్రాలను; కేతు= జెండాలను; వర్మంబులు= కవచాలను; జర్జరితంబులుగాన్‌= తూట్టు పడేటట్టుగా; ఏసి= 
కొట్టి; గాసి చేసినన్‌= బాధ కల్గించగా; అందణున్‌= అందరును; కనుకనిన్‌= సం(భ్రమంతో; పరవన్‌+తొడంగినన్‌= పారిపోవ 
ప్రారంభించగా; పార్టుండును= అర్జునుడును; ప్రహాస+ఉల్లాస= నవ్వుతో గూడిన ఉల్లాసంతో; భాసుర ముఖుండు+అగుచున్‌= 
ప్రకాశించే ముఖం కలవాడై; ఉత్తరున్‌= ఉత్తరుడిని; కనుంగొని= చూచి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 659 


తాత్సర్యం: అప్పుడు దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, వివింశతి, వికర్ణుడు అర్జునుడిని చుట్టుముట్టారు. పార్టుడు 
వారి రథాలనూ, గుర్రాలనూ, టెక్కాలనూ, కవచాలనూ ముక్కలయ్యేట్టుచేసి బాధ కలిగించాడు. దానితో వారందరూ 
భయంతో పారిపోవనారంభించారు. అర్జునుడు నవ్వుతో, ఆహ్లాదంతో నిండిన మొగంతో ఉత్తరుడిని చూచి. 


తే. 'కనకమయ తాల కేతువు క్రాలం జిర త । టిల్లతాలీల. గలిగి శోభిల్లు నంబు 
దంబుచాడ్వున సురనదీ తనయు. డున్న । వాండు చూచితె మత్య్యభూవరతనూజ! 162 


ప్రతిపదార్థం: కనకమయ= బంగారు మయమైన; తాలకేతువు= తాటిచెట్టు జెండా; క్రాలన్‌= (ప్రకాశించగా; చిర= చిర 
కాలమున్న; తటిత్‌+లతా లీలన్‌= మెరుపు యొక్క విలాసం; కలిగి శోభిల్లు= ఉండి ప్రకాశించెడి; అంబుదంబు చాడ్పునన్‌= 
మేఘంవలె; సురనదీ తనయు(డు= భీష్ముడు; ఉన్నవాండు= ఉన్నాడు; మత్స్యభూవర తనూజ!= ఉత్తరా!; చూచితె?= 


చూచావా? 


తాత్సర్యం: ఉత్తరా! బంగారు తాటిచెట్టు జెండాతో భీష్ముడు స్థిరమైన మెరుపుతో కూడి ఉన్న మేఘంవలె 
ప్రకాశిస్తున్నాడు చూచావా! 


విశేషం: అలం: ఉపమ. 
అర్జును(డు భీష్మునితో యుద్ధంబు సేయుట (సం. 4-56-1) 


క బలువిడి మన దివ్యాస్త్రం । బుల చవి చూపంగ వలయు. బోనిమ్ము రథం 
బలసగతి నతనిదెస' కని, । పలికిన నత డట్లు చేసి. బరమ ప్రీతిన్‌. 163 


ప్రతిపదార్థం: బలువిడి= శీఘ్రంగా; మన= మనయొక్క; దివ్యాస్తంబుల చవి= దివ్యమైన అస్త్రాల రుచి; చూపంగ 
వలయున్‌= చూపించవలెను; రథంబు= రథాన్ని; అతడి దెసకున్‌= అతని వైపునకు; అలసగతిన్‌= మెల్లని నడకలతో; 
పోనిమ్ము= తోలుము; అని పలికినన్‌= అని పలుకగా; పరమ ట్రీతిన్‌= మిక్కిలి ప్రీతితో; అట్టు= ఆ రీతిగానే; అతండు= 
ఉత్తరుడు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: మన దివ్యాస్తాల నతడికి రుచి చూపాలి; మెల్లగా అతడి రథంవైపు మన రథాన్ని తోలు'మనగా 
ఉత్తరుడు మిగుల ప్రీతితో అట్లే చేశాడు. 


విశేషం: తాతగారైన భీష్ముడివైపు పోవటానికి అర్జునుడు చెప్పిన కారణం ఆయనకు 'దివ్యాస్తాల చవి” చూపించాలని. 'రుచి 
చూపించటం” జాతీయం. అరణ్య అజ్ఞాతవాసకాలాలలో అర్జునుడు పాశుపతా[స్తాది దివ్యాస్రాలను ఎన్నో సంపాదించాడు. 
ఇన్నేళ్ళ తరువాత మరల తాతగారిని మనుమడు కలుస్తున్నాడు. తాను సాధించిన అస్త్రాలను ఆయనకు (రుచి) చూపించి 
ఆయన మెప్పు పొందాలని అర్జునుడు ఆశపడ్డాడు. “రుచి చూపించటం” అనే జాతీయం వీరవాచకంగా వాడబడింది కావున 
ఇక్కడ గారవవాచకం కాదు. భీష్ముడిపై బాణవిద్యలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించటానికే అర్జునుడు ఢీకొనాలనుకొంటున్నది 
సత్యం. అది సందర్భోచితం కూడా. అయితే, ఆ సంకల్పంలో అహంకారం లేదన్న సంగతిని “రథాన్ని అలసగతిలో పోని'మ్మని 
పలకటంలో ధ్వనిస్తున్నది. వీరవిక్రమ వినయగుణ సమన్వితుడిగా విజయుడిని చిత్రించిన పద్యరత్న మిది. (సంపా.) 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉ. శాంతనవుండు నప్పు నిజశంఖము కౌరవరాజసైన్యముల్‌ 

సంతస మంద నొత్తుచు ససంభ్రమలీల నెదుర్కొనంగ దు 

రాంత భుజాబల ప్రకటదర్ప మెలర్ప నరుండు నొత్తె ది 

గంతినికాయ కర్ణపుట దారణ వృత్తము దేవదత్తమున్‌. 164 
ప్రతిపదార్థం: అవ్లు= అప్పుడు; శాంతనవుండున్‌= భీష్ముడు కూడా; నిజశంఖమున్‌= తన శంఖమును; కౌరవరాజ సైన్యముల్‌= 
దుర్యోధనుని సేనలు; సంతసమందన్‌= సంతోషం పొందగా; ఒత్తుచున్‌= ఊదుతూ; ససంభ్రమలీలన్‌= సంతోషముతోడి 
విలాసంతో; ఎదుర్కొనంగన్‌= ఎదిరించగా; దుర్జాంత= సహింపరాని; భుజాబల= భుజ పరా(క్రమముయొక్క; (ప్రకట= 
స్పష్టమైన; దర్చము= గర్వం; ఎలర్చన్‌= అతిశయించగా; నరుండున్‌= అర్జునుడును; దిగ్దంతి= దిగ్గజముల; నికాయ= 
సముదాయముయొక్క; కర్లపుట= పుటముల వంటి చెవుల యొక్క; దారణ= (బ్రద్దలు కొట్టటం అనెడి; వృత్తమున్‌= స్వభావం 
కలదైన; దేవదత్తమున్‌= దేవదత్తమనెడు తన శంఖమును; ఒత్తెన్‌= ఊదాడు. 


తాత్సర్యం: అప్పుడు భీష్ముడు కురురాజ సేనల కానందం కలిగేటట్టుగా తన శంఖాన్ని పూరించి సంతోషంగా 
ఎదుర్కొనగా, అర్జునుడు సహించరాని భుజబలం (ప్రకటించే గర్వంతో దిగ్గజాల చెవులు (బ్రద్దలయ్యే ధ్వని గల 
దేవదత్తాన్ని ఊదాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి 


తే. మలసి అంకెలు వైచుచు మాటుకొనిన | వృషభముల భంగి నక్కురువృషభు లిట్లు 
సమదగతి( జేరునెడం జూచి రమరు లర్జి | ననిమిషత్వంబు దమ కప్పు డచ్చుపడంగ. 165 


ప్రతిపదార్థం: మలసి= ఉద్యమించి; అంకెలు వైచుచున్‌= రంకెలు వేస్తూ; మాజుకొనిన= ఢీకొన్న; వృషభముల భంగిన్‌= 
ఆంబోతుల వలె; ఆ+కురు వృషభులు= ఆ కౌరవశ్రేష్టులు; ఇట్టు= ఈ రీతిగా; సమదగతిన్‌= మదంతో కూడిన గతితో; 
చేరు+ఎడన్‌= చేరునప్పుడు; అమరులు= దేవతలు; అనిమిషత్వంబు= రెప్పపాటు లేకపోవటం; అప్పుడు= ఆ ఇరువురి యుద్ద 
కాలంలో; తమకున్‌= దేవతలకు; అర్థిన్‌= బాగుగా; అచ్చు పడంగన్‌= కలిసిరాగా; చూచిరి= చూచారు. 


తాత్పర్యం: ఆబోతులు రంకెలు వేస్తూ తిరుగుతూ ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లుగా ఆ భీష్మార్జును లిరువురూ 
యుద్దం చేయటానికి చేరగానే దేవతలు తమకు రెప్పపాటు లేకపోవటం ఆ సమయంలో చక్కగా కలిసివచ్చినట్లు 
అభి ప్రాయపడుతూ (ప్రీతితో చూచారు. 


నిశేషం: అలం: ఉపమ, విధి. 

వ. ఇవ్విధంబునం గనుంగొనుచు వారలు దమలోన. 166 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కనుంగొనుచున్‌= చూస్తూ; వారలు= దేవతలు; తమలోనన్‌= తమలో. 
తాత్సర్యం: దేవతలు ఆ విధంగా చూస్తూ తమలో తాము (ఇట్లా అనుకొన్నారు). 


క. “మనలను దానవులను గడ । చినయవి భుజ బలము లస్త్రశిక్షా విధముల్‌ 
గొనియాడ. గొలంది గా దీ । తని నాతండడ యతని నితండ తగు జెనయంగన్‌'. 167 


విరాటపర్వము - పంచనూశ్వాసము 661 


ప్రతిపదార్థం: భుజ బలములు= భుజాల పరాక్రమాలు; అస్త్రశిక్షా విధముల్‌= అస్త్రములను నేర్చిన విధాలు; మనలను= 
దేవతలను; దానవులను= రాక్షసులను; కడచిన+అవి= మించినవి; కొనియాడన్‌= పొగడుటకు; కొలంది+కాదు= వీలుగాదు; 
ఈతనిన్‌= అర్జునుడిని; ఆతండు+అ= ఆ భీష్ముడే; అతనిన్‌= భీష్ముడిని; ఇతండు+అ= ఈ అర్జునుడే; చెనయంగన్‌= 
ఎదిరించటానికి; తగున్‌= తగి ఉన్నారు. 


తాత్సర్యం: వీరిద్దరి పరాక్రమాలూ, అస్త్రాలు నేర్చిన రీతులూ మనలను, రాక్షసులను మించిపోయాయి. వీరిని 
ఇంతని కొనియాడలేము. ఇతని నతడే ఎదుర్కొనాలి, అతని నితడే ఎదుర్కొనాలి. ఈరీతిగా ఎదుర్కొనటానికి 
ఈఇద్దరే తగినవారు. 


విశేషం: అర్జునుడూ భీష్ముడూ దేవదానవులకంటె అస్త్రశిక్షణలో మించారని ఉభయబలాలను అంచనా వేయగల దేవగణాలు 
నిర్ణయించటం విశేషం. తిక్కన వాడిన ఇతడు - అతడు అనే సర్వనామాలు సార్థకాలు. వారు నామాలతో వేరుగా కనపడ్డా- 
బలంలో సమంగా ఉన్నారని సర్వనామాలు ధ్వనిస్తున్నాయి. అందులో ఇతడు అర్జునుడు, అతండు భీష్ముడు. రాబోయే 
సీసపద్యంలో అతడు - భీష్ముడి పరంగా వాడటం గమనార్హం. ఇతండుగా పేర్కొన్న అర్జునుడు దేవతల అభిమానం 
చూరగొనటంచేత వారికి సన్నిహితుడని ధ్వని. (సంపా) 


సీ, అనుచుండ సైన్యంబు లార్పులు. బెడ బొబ్బ | లును దూర్యనాదంబులును జెలంగ 
బేర్చి యొక్కున్ముడి భీష్మ నగ్గింపంగ । నతండు నిశాత బాణాష్టకమున( 
బడగపై హనుమంతు నొడలను బహుశరం । బుల నందు జలంగిడు భూతములను 
దశవిశిఖముల రథ్యములను సారథి । నేసి; వాసవియును నెసక మెసంగు 


తే. నగ్గలిక గాండివంబు చక్రాకృతి ప్ర । కాశవహ్ని స్వరూపత గలిగి విడుపు 
తెటిపి గానంగ రాకుండ మెటిసి యొప్పు | సాంద్ర సాయకతతి నాకసంబు గప్పె, 168 


ప్రతిపదార్థం: అనుచున్‌+ఉండన్‌= అని పల్కుతుండగా; సైన్యంబులు= సేనలు; ఆర్పులు= కేకలు; పెడ బొబ్బలును= పెద్ద 
పెద్ద కేకలును; తూర్య నాదంబులును= దుందుభి మున్నగు వాద్యముల చప్పుళ్ళు; చెలంగన్‌= చెలరేగగా; పేర్చి= అతిశయించి; 
ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; భీష్మున్‌= భీష్ముడిని; అగ్గింపంగన్‌= కీర్తించగా; అతండు= భీష్ముడు; నిశాత= వాడిఅయిన; 
బాణ+అస్టకమునన్‌= ఎనిమిది బాణాలతో; పడగపైన్‌= జెండాపైనున్న; హనుమంతు+ఒడలను= హనుమంతుడి శరీరాన్ని; 
బహు శరంబులను= ఎన్నో బాణాలతోను; అందున్‌= ఆ జెండాపై; చెలగౌడు= విజృంభించే; భూతములను= పిశాచాలను; 
దశ విశిఖములన్‌= పది బాణాలతో; రథ్యములను= గుర్రాలను; సారథిన్‌= ఉత్తరుని; ఏసెన్‌= కొట్టాడు; వాసవియును= 
అర్జునుడు కూడ; ఎసకమెస(గు+అగ్గలికన్‌= పెచ్చుపెరిగే కోపంతో; గాండివంబు= గాండీవం; చక్రాకృతి= చక్రాకారంలో; 
(ప్రకాశ వహ్ని స్వరూపతకలిగి= (ప్రకాశంగల అగ్నిరూపం కలిగి; విడుపు తెజపీ= విడవటం, తెరపిగానుండటం; కానంగరాకుండన్‌= 
తెలియకుండా; మెరసి+ఒప్పు= మెరుస్తూ ఉండే; సాంద్ర= దట్టమైన; సాయక తతిన్‌= బాణ సముదాయంతో; ఆకసంబున్‌= 
ఆకాశాన్ని; కప్పెన్‌= కప్పివేశాడు. 

తాత్పర్యం: దేవతలట్లా అంటుండగానే, సేనల ఆర్పులు, పెడబొబ్బలు ఒక (ప్రక్క, దుందుభి మున్నగు వాద్యాల 
చప్పుళ్లు హెచ్చిపోయేటట్టు చేయగా, భీష్ముడు వాడియెన ఎనిమిది బాణాలతో జెండామీదనున్న హనుమంతుడిని, 
చాల బాణాలతో అందున్న భూతాలను, పది బాణాలతో గుర్రాలను, సారథిని కొట్టగా, అర్జునుడు హెచ్చిన కోపంతో 
గాండీవాన్ని చక్రాకృతిగా పెట్టి, అది అగ్నివలె ప్రకాళిస్తుండగా, విడవటం, పయనించటం, తాకటం తెలియరానంత 
వేగంగా బాణాలు వేసి ఆకాశం కప్పేశాడు. 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: ఉపమ. 


తే. అర్జునుడు గవియించిన యంపమూడ | మంచు దళముగ గప్పిన మార్గణాంశు 

జాలముల వెస విరియించె శాంతనవ ప । తంగు( డుడ్భ్టోతమాన ప్రతాప లీల. 169 
ప్రతిపదార్థం: శాంతనవ పతంగు(డు= భీష్ముడనే సూర్యుడు; ఉద్దోతమాన= (ప్రకాశించే; ప్రతాపలీలన్‌= ప్రతాపముయొక్క 
విలాసంతో; అర్జునుండు; కవియించిన= కమ్ముకొనజేసిన; అంపమూడమంచు= బాణాలు అనెడి దట్టమైన మంచు; దళముగన్‌= 


దళసరిగా-ఎక్కువగా; కప్పినన్‌= కప్పివేయగా; మార్గణ+అంశు జాలములన్‌= బాణాలనెడి కిరణాల సముదాయంతో; వెసన్‌= 
వేగంగా; విరియించెన్‌= విడిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆకాశం నిండా కప్పిన బాణాలనే దట్టమైన మంచును భీష్ముడనే సూర్యుడు తన ప్రతాపమనే 
విలాసంతో (ప్రసరింపజేసిన బాణాలనే కిరణాలతో విరిసిపోయేటట్లు చేశాడు. 


విశేషం: అలం: రూపకం. 


క, అమరేంద్రతనయు( డుగ్రా । స్టములు వడిం గురియ( గురియ( దరమిడి వానిం 
దుమురుగం జేయుచు వచ్చెను | సమరోల్లాసంబు మెటియ శంతనుసుతుండున్‌. 170 
ప్రతిపదార్థం: అమర+ఇంద్ర తనయుండు= అర్జునుడు; ఉ(గ్ర+అస్రములు= భయంకరమైన అ(స్తాలు; వడిన్‌= వేగంగా; 


కురియన్‌+కురియన్‌= కురిపించగా కురిపించగా; శంతను సుతుండున్‌= భీష్ముడును; వానిన్‌= ఆ బాణాలను; తరమిడి= 
వరుసగా; తుమురుగన్‌= తునియలుగా; చేయుచు వచ్చెను= చేస్తూ ఉన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు వేసే భీకరాస్తాలను వాటి వరుస ప్రకారం భీష్ముడు వాటిని ముక్కలు ముక్కలు చేస్తూ 
వచ్చాడు. 


క  అర్జును(డు దివ్యబాణ । స్ఫూర్ణిత దోశ్శక్తి తనకు( జూపిన నతం డ 

త్యూర్ణిత బలుండై నియమో । పార్టిత ఘోరాస్త్రవితతి. బ్రతిహతి( జేసెన్‌. 171 
ప్రతిపదార్థం: అర్జునుడు; దివ్య= దేవతా సంబంధమైన; బాణ= అస్త్రాలయొక్క; స్ఫూర్ణిత= గొప్పదైన; దోస్‌+శక్తిన్‌= 
బాహుబలాన్ని; తనకున్‌= భీష్ముడికి; చూపినన్‌= చూపగా; అతండు= భీష్ముడు; అతి+ఊర్జిత= మిక్కిలి గొప్పదైన; 
బలుండు+ఐ= బలం కలవాడై; నియమ= నియమంగా; ఉపార్జిత= సంపాదించబడిన; ఘోర= భయంకరమైన; అస్త్ర= 
అస్తాలయొక్క; వితతిన్‌= సముదాయంచేత; (ప్రతిహతిన్‌= ఎదురుదెబ్బ తీయటంద్వారా పనిచేయని వాటినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు భీష్మునిపై దివ్యాస్రాలను వేయగా - ఆ వేయటం తనకా దివ్యాస్తాలు వచ్చునని చూపటం 
కాబట్టి - భీష్ముడు తాను కూడా నియమ నిష్టలతో సంపాదించిన శక్తి కలవాడు కనుక- వాటిని వ్యర్థములయ్యేటట్టు 
చేశాడు. 


విశేషం: అర్జునుడి దివ్యాస్తాలు దేవతలు మెచ్చి ఇచ్చినవి. భీష్ముడి దివ్యాస్తాలు (వతనియమాలతో సాధించినవి. ఒకరిది 
దైవదత్తమైన శక్తి మరొకరిది మానుషమైన శక్తి ఈ పద్యంలో ఈ వివేచన ధ్వని. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 663 


క కవ్వడి యెమ్మెయి నేసిన । నవ్విధమున నాశరంబు లన్నియు దౌ దౌ 

దవ్వులన నిలువరింప(గ । వివ్వచ్చుండు కినిసి యేసె విలు విటుగంగన్‌. 172 
ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; ఏసినన్‌= చేసినను; ఆ+విధమునన్‌= ఆ రీతిగా; ఆ 
శరంబులన్నియును= ఆ అస్త్రము లన్నింటిని; తాన్‌= తాను; దౌ దౌ దవ్వులన్‌+అ= దూర దూరాననే; నిలువరింప(గన్‌= 
(ముందుకు రాకుండా) నిల్చునట్ల్టు చేయగా; వివ్వచ్చు(డు= అర్జునుడు; కినిసి= కోపించి; విలు= విల్లు; వియుగంగన్‌= 
విరిగేటట్టు; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్సర్యం: అర్జును డేరీతిగా వేసినా భీష్ము డదే రీతిగా వాటినన్నిటిని దూరాననే నిల్చేటట్టు చేయడంతో కోపించి 
అర్హునుడు భీష్ముడి విలు విరుగగొట్లాడు. 

జ C73 యు 


విశేషం: అలం: సమం. 


మ. తన కోదండము ఖండితం బగుడు( గ్రోధంబార మందాకినీ 

తనయుం డప్పు సటా విలుంచన సముద్యత్రోధ సింహాకృతిన్‌ 

ధను వొం డుద్దత లీల నెత్తికొని యస్రశ్రేణి. బర్వించె న 

ఛి = Cc 

ర్లునుపై( దా(కిరి చక్రరక్షకులు నార్పుల్‌ నింగి ముట్టన్‌ వడిన్‌. 173 
ప్రతిపదార్థం: తన కోదండము= తన ధనుస్సు; ఖండితంబు+అగుడున్‌= తెగగొట్టబడింది కాగా; మందాకినీ తనయుండు= 
భీష్ముడు; అవ్లు= ఆ సమయంలో; (క్రోధంబున్‌= కోపం నిండగా; సటావిలుంచన= జూలు గట్టిగా లాగటం చేత; సముద్యత్‌= 
ఉద్యమించుతున్న; కోధ= కోపంగల; సింహ= సింహంయొక్క; ఆకృతిన్‌= ఆకారంతో; ఒండు ధనువు= మరొక విల్లు; 
ఉద్దతలీలన్‌= బొద్దత్యంతో; ఎత్తికొని= తీసికొని; అర్జునుపైన్‌= అర్జునుడి మీద; అస్త్రశ్రేణిన్‌= బాణాల పరంపరను; పర్వించెన్‌= 
వ్యాపించేటట్టు వేశాడు; చక్రరక్షకులు= వ్యూహరక్షకులు; ఆర్చుల్‌= కేకలు; నింగి ముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; వడిన్‌= 
వేగంగా; తాశిరి= దాడిచేశారు. 
తాత్సర్యం: తన ధనుస్సు విరిగిపోయేటప్పటికి భీష్ముడు జూలు ఊడబెరికితే విజృంభించే సింహంవలె మహాకోపంతో 
మరోవిల్లు పుచ్చుకొని బాణాలు పరంపరగా అర్జునుడిపై వేశాడు. ఆయన వ్యూహరక్షకులు ఆర్పులు పెట్టుతూ 
అర్జునుడి మీదికి పోయి దాడి చేశారు. 


విశేషం: అలం: ఉపమ. విలుంఠన పాఠం కంటె విలుంచన పాఠం మేలు. విలుంఠన= దొరలటం, విలుంచన= ఒలువటం. 


చ. విజయుడు వారి నెల్ల నొక వ్రేల్మిడి ద్రుంచియు, భీష్మ సాయక 

వ్రజము నడంచియున్‌ రథము వాజుల నొంచియు, నాజికేళయం 

దజిత విలాసముల్‌ మెజియ నప్పుడు విస్మయ మందుచుండె. గుం 

భజముఖ యోధ వీరతతి; ప్రస్తుతి సేసిరి సిద్దఖేచరుల్‌. 174 
ప్రతిపదార్థం: విజయుండు= అర్జునుడు; వారిన్‌+ఎల్లన్‌= వారందరిని; ఒక ్రేల్మిడిన్‌= ఒక్క చిటికలో; (త్రుంచియున్‌= 


చంపియు; భీష్ము= భీష్ముడి యొక్క; సాయక (వ్రజమున్‌= బాణ సముదాయాన్ని; అడంచియున్‌= అణచివేసియు; రథమున్‌= 
భీష్ముడి రథమును; వాజులన్‌= గుర్రాలను; నొంచియున్‌= బాధించియు; ఆజి కేళియందున్‌= యుద్దమనెడి (క్రీడలో; అజిత= 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించబడని; విలాసముల్‌= లీలలు; మెజయన్‌= (ప్రకాశించగా; అప్పుడు= ఆ సమయంలో; కుంభజముఖ= (ద్రోణుడు 
మొదలైన; యోధవీర తతి= యోధులైన వీరుల సముదాయం; విస్మయము= ఆశ్చర్యాన్ని; అందుచున్‌+ఉండెన్‌= పొందుతున్నారు; 
సిద్దఖేచరుల్‌= ఆకాశంలో సంచరించే సిద్దులు మొదలైన దేవజాతులును; (ప్రస్తుతి చేసిరి= పొగడారు. 


తాత్సర్యం: అప్పు డర్జునుడు ఆ చ(క్రరక్షకుల నందరిని చంపి, భీష్ముడు వేసిన బాణాలను (త్రుంచివేసి, ఆపైన 
భీష్ముడి రథాన్ని, గుర్రాలను ధ్వంసం చేసి ఎదుటివారికి జయించరానివాడై తనకు యుద్ద మొక ఆటగా మెరయగా 
ద్రోణాది మహావీరులాశ్చర్యపోయారు. సిద్దాది దేవతలు పొగడారు. 


క. కొందొకయెడ( గని శాంతన । వుం డాఖండల తనూభవుని డా మూపు 

ద్దండ భుజబలము మెఅజియం. బ్ర । చండాస్త్రక్షతము సేసె సరభసవృత్తిన్‌. 175 
ప్రతిపదార్థం: కొండొక= కొద్ది; ఎడన్‌= సందును; కని= చూచి; శాంతనవుండు= భీష్ముడు; ఆఖండల తనూభవుని= 
అర్జునుడి యొక్క; డామూయథు= ఎడమ భుజంపై భాగాన్ని; ఉద్దండ భుజబలము= గొప్పదైన పరా(క్రమం; మెణయన్‌= 
ప్రకాశించగా; సరభసవృత్తిన్‌= శీఘ్రమైన రీతిని; ప్రచండ+అస్త= తీవ్రమైన బాణంతో; క్షతము= గాయపడినదానినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్సర్యం: భీష్ము ప్రీ మధ్యలో కాస్త సందు చూచుకొని అర్జునుడి యెడను మూపును తన బలం ్రకాశించేటట్టుగా 
బాణంతో కొట్టాడు. 


చ. కినుక మనంబునం గదిరి క్రీడి పితామహువిల్లు వ్రేల్మిడిం 
దునిమి, నితాంత గాఢరయ దోర్విభవంబున నొండు విల్లు గై 
కొనియెడు సందునన్‌ నినిచె గ్రూరశరంబు లురంబునందు గ్ర 


క్కున నత. డొల్ల బోయి రథకూబర మూంతగ నిల్లె సోలుచున్‌. 176 


ప్రతిపదార్థం: (క్రీడి= అర్జునుడు; కినుక= కోపం; మనంబునన్‌= మనస్సున; కదిరి= వ్యాపించి; పితామహు విల్లు= భీష్ముడి 
విల్లు; (వ్రేల్మిడిన్‌= చిటికలో; తునిమి= ఖండించి; నితాంత= మిక్కిలి; గాఢ= గొప్పదైన; రయ= వేగం కల; దోస్‌+విభవంబునన్‌= 
బాహుబలసంపదతో; ఒండు విల్లు= మరొక ధనువును; కైకొనియెడు సందునన్‌= తీసికొనే మధ్యలో; [క్రూరశరంబులు= 
ఘోరమైన బాణాలు; ఉరంబునందున్‌= రొమ్ముపై; నినిచెన్‌= నింపాడు; (గ్రక్కునన్‌= వెంటనే; అతండు= భీష్ముడు; ఒల్లం 
బోయి= మూర్చపోయి; రథ కూబరము= రథమునొగ; ఊంతగన్‌= ఆధారంగా; సోలుచున్‌= తూలుతూ; నిల్చెన్‌= ఆగాడు. 


తాత్పర్యం: అర్జునుడికి మళ్ళీ కోపం రాగా భీష్ముడి ధనువు త్రుంచి, వేగంగా అతడు మరొక విల్లు పుచ్చుకొనే 
లోపల సందు చూచుకొని, తీవ్రమైన బాణాలను అతని రొమ్ముమీద కొట్టేసరికి, అతడు దిమ్మ తిరిగిపోయి, 
సోలిపోతూ రథమునొగ పట్టుకొని ఆగాడు. 


క. కనుగొని సూతుం డరదము. । గొనిపోయెం దొలంగ నపుడు కుంతీతనయుం 
డని దనివి సనక గుంపులు । గొని యున్నెడ లరసె. గలయ( గురుసైన్యములన్‌. 177 


విరాటపర్వము - పంచనూశ్వాసము 665 


ప్రతిపదార్థం: సూతుండు= సారథి; కనుంగొని= భీష్ముడు సోలిపోవటం చూచి; అరదమున్‌= రథాన్ని; తొలంగన్‌+కొనిపోయెన్‌= 
అక్కడి నుండి మరొక చోటికి తోలుకొని పోయాడు; అపుడు; కుంతీ తనయుండు= అర్జునుడు; అనిన్‌= యుద్దంలో; తనివి+ 
చనక= తృప్తిపొందక; కురుసైన్యములన్‌= కౌరవసేనలలో; గుంపులుకొని= గుమిగూడి; ఉన్న+ఎడలు= ఉన్న చోటులను; 
కలయన్‌+అరసెన్‌= అంతటా వెదికాడు. 


తాత్పర్యం: భీష్ముడి రథసారథి అతడి పరిస్థితి చూచి మరొక చోటికి రథం తోలుకొని పోయాడు. అప్పుడు 
అర్జునుడు కౌరవసేనలలో ఎక్కువమంది ఎక్కడ గుంపులు గూడి ఉన్నారా అని కలయ చూచాడు. 


వ. ఇట్లలట్టెత్తి చూచి గాండీవంబు దొడసి గుణంబు సారించి కవదొనలు బిగియించి. 178 


అతి 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; అయ్టు+ఎత్తి= మెడ పైకెత్తి; చూచి= పరికించి; గాండీవంబు= గాండీవమును; తొడసి= 
నిమిరి; గుణంబు= నారి; సారించి= బిగించి; కవదొనలు= రెండు అమ్ముల పొదులను; బిగియించి= గట్టిగా బిగించుకొని. 


తాత్సర్యం: ఈ రీతిగా మెడ ఎత్తి నాల్లుప్రక్కలా పరికించి, గాండీవాన్ని సిద్దంచేసి, నారి బిగించి, అంప పొదులను 
రెంటిని బిగించుకొని. 


క ఆచార్య సూర్యతనయ కృ । పాచార్య ప్రభృతి రథికు లందటు( బ్రోవై 


~~ 


జూచుచు నుండగ నద్దెస । కేచి భుజాబలము మెజియ నింద్రజు( డరిగెన్‌. 179 


ప్రతిపదార్థం: ఆచార్య= (ద్రోణుడు; సూర్యతనయ= కర్ణుడు; కృపాచార్య ప్రభృతి= కృపాచార్యుడు మొదలైన; రథికులు+అందణున్‌= 
రథికులంతా; (ప్రోవు+ఐ= గుమికూడి; చూచుచున్‌+ఉండ(గన్‌= చూస్తూ ఉండగా; ఆ+దెసకున్‌= ఆ వైపునకు; ఏచి= 
విజృంభించి; భుజాబలము= పరాక్రమం; మెజయన్‌= ప్రకాశించగా; ఇంద్రజుండు= అర్జునుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: (ద్రోణుడు, కర్షుడు, కృపుడు మున్నగు రథికులు గుమికూడి, ఇంకా ఎవరు మిగిలారని చూస్తున్నాడో, 
ఎవరిమీద పడతాడో అన్నట్లుగా నిలిచి చూస్తుండగా అర్జునుడు తన భుజబలం మెరయగా వారున్న వైపుకే వెళ్ళాడు. 
వ. అప్పు డశ్వత్థామ కర్టున కిట్లనియె. 180 
తాత్సర్యం: అప్పుడు అశ్వత్థామ కర్ణుడితో ఇట్టా అన్నాడు. 
ఆ. 'వీ(డె వచ్చుచున్నవాండు పార్టు(డు; మన । మేమి సేయువార? మీవు దక్క 

నొరులు నిలువరింప నోపెడువారు లే;। రోట లేక తాంకి యోర్వవలయు.” 181 


ప్రతిపదార్థం: పార్టుండు= అర్జునుడు; వీండె= ఇదుగో; వచ్చుచున్‌+ఉన్నవాండు= మనవైపు వస్తున్నాడు; మనము= మనందరం; 
ఏమి+చేయువారము?= ఏమి చేయగలం?; ఈవు+తక్కన్‌= నీవు తప్ప; ఒరులు= ఇతరులు; నిలువరింపన్‌= అర్జునుడిని 
ఆపటానికి; ఓపెడువారు= సమర్భులైనవారు; లేరు; ఓట లేక= వెనుదియ్యక; తాంకి= ఎదిరించి; ఓర్వవలయున్‌= ఓడించవలెను. 


తాత్పర్యం: 'అదుగో అర్జునుడు మనవైపే వస్తున్నాడు. ఎవరి నేమి చేస్తాడో తెలియదు. నీవు తప్ప అతడిని 
నిలుపగలిగేవారు లేరు. నీవే వెనుబాటు లేక ఎదుర్కొని ఓడించాలి? 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: వ్యాజస్తుతి 


క అని తను నుల్లసమాడిన( । గినిసి యినతనూజుం 'డేను గ్రీడి నిచట మా 

ర్కొను వీంక6 గన్నులారం । గనుంగొనుమీ నిలిచి యనుచు. గవిసెం బెలుచన్‌. 182 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; తనున్‌= తనను (కర్ణుని); ఉల్లసమాడినన్‌= పరిహాసం చేయగా; కినిసి= కోపించి; 
ఇనతనూజు(డు= సూర్యసుతుడైన కర్ణుడు; ఏను= నేను; (క్రీడిన్‌= అర్జునుడిని; ఇచటన్‌= ఈ యుద్ధంలో; మార్కొనువీ(కన్‌= 
ఎదిరించే పరాక్రమాన్ని; నిలిచి= నిలువబడి; కన్నులారన్‌= కన్నులనిండా; కనుంగొనుమీ= చూడుమా; అనుచున్‌= అని 
పల్కుతూ; పెలుచన్‌= మిక్కిలి; కవిసెన్‌= ఎదిరించాడు. 


తాత్పర్యం: అని తనను పరిహసించినందు కెంతో కోపించి, కర్ణుడు - నే నర్జునుడి నెదిరించటాన్ని కన్నులారా 
చూడు మంటూ కోపంతో ఎదిరించాడు. 


క దొరలును సుభటులు. గర్జుని । యరదమునకు మున్న పొదివి; రర్దును నచటం 
గరి సొచ్చిన తుంగ మడువు । పరుసున మొన చాంపకట్టు వడియె నతనిచేన్‌. 183 


ప్రతిపదార్థం: దొరలును= రథికులును; సుభటులున్‌= యోధులును; కర్షుని+శఅరదమునకున్‌= కర్గుడియొక్క రథానికి; 
మున్ను+అ= ముందుగా; అర్జునున్‌= అర్జునుడిని; పొదివిరి= చుట్టుముట్టారు; అచటన్‌= ఆ యుద్ధరంగంలో; కరి= ఏనుగు; 
చొచ్చిన= ప్రవేశించిన; తుంగ మడువు పరుసునన్‌= తుంగగడ్డి పెరిగి ఉన్న సరస్సువలె; మొన= ఎదుర్కొన్న సైన్యమంతా; 
అతనిచేన్‌= అర్జ్హునుడిచేత; చాయకట్టు= చాపచుట్టగా, అందరూ ఒక్కసారిగా; పడియెన్‌= పడింది. 


తాత్పర్యం: రథికులు, యోధులు కర్ణుడి రథానికి ముందుగానే అర్జునుడి నెదుర్కొన్నారు. అర్జునుడు వారినందరిని 
తుంగ బలిసిన మడుగులో ప్రవేశించిన ఏనుగు ఆ గడ్డినంతటిని (త్రొక్కి పడవేసినట్టుగా వాళ్ళందరినీ లుంగ 


లుంగలుగా చాపచుట్టగా పడేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 


తే. ఇవ్విధంబున బోరెడు నింద్రతనయు | నుక్కులావును నంతంత కెక్కుడయ్యె 
నలసి మేనులు తూలాడ నిలిచి రంత । నంత నయ్యోధముఖ్యు లాహవము దక్కి. 184 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పోరెడు= యుద్దం చేస్తున్న; ఇంద్ర తనయు= అర్జునుడియొక్క; ఉక్కు= 
చేవయు; లావును= బలమును; అంతంతకున్‌= (క్రమక్రమంగా; ఎక్కుడు= ఎక్కువ; అయ్యెన్‌= అయింది; ఆ+యోధముఖ్యులు= 
కౌరవసేనలోని ఆ యోధత్రేష్టులు; అలసి= బడలిక చెంది; మేనులు= శరీరాలు; తూలాడన్‌= తూలిపోతూ ఉండగా; 
ఆహవము= యుద్దం; తక్కి= మాని; అంతన్‌+అంతన్‌= దూర దూరంగా; నిలిచిరి= ఆగి ఉన్నారు. 


తాత్సర్యం: ఇన్ని రకాలుగా యుద్దంచేస్తున్న అర్జునుడికి ఉత్సాహం, బలం అంతకంతకు పెరుగుతున్నాయి. 
కౌరవవీరులు అలసిపోయి, శరీరాలు తూలిపోయి, యుద్దం మానివేసి ఆ ప్రక్కకు, ఈ (ప్రక్కకు దూరదూరంగా 
పోయి నిలిచారు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 667 
వ. అట్టియెడ నుత్తరుండు నరున కిట్లనియె. 185 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయాన; ఉత్తరుండు; నరునకున్‌= అర్జునునితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్పర్యం: అప్పుడు సారథి అయిన ఉత్తరుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


చ.  '“ఉడుకువ లేని కయ్యమున కోర్వంగ వచ్చునె? నాకు డప్పి వు 

ట్టెడు; నొకమాటు నాగ్రహము డింపవు నీవును; జక్కుసేసి ప 

చ్చడి గలపంగ వెండియును జండితనంబున వచ్చి వచ్చి పో 

రెడు మొన, లింక( జాల నొనరింప భవద్రథసూతకృత్యమున్‌. 186 
ప్రతిపదార్థం: ఉడుకువ లేని= విశ్రాంతి లేని; కయ్యమునకున్‌= యుద్దానికి; ఓర్వంగన్‌+వచ్చునె?= ఓర్చుకొనవచ్చునా?; 
నాకున్‌= నాకు; డప్పి= దాహము; పుట్టెడున్‌= పుట్టుతున్నది; నీవును; ఒక మాటున్‌= ఒక్కసారి కూడా; ఆగ్రహము= కోపం- 
ఆవేశం; డింపపు= తగ్గించుకొనవు; చక్కు+చేసి= ముక్కలుచేసి; పచ్చడి కలపంగన్‌= పచ్చడివలె చేసినను; వెండియును= 
మరల; మొనలు= సేనలు; చండితనంబునన్‌= (క్రూరత్వంతో; వచ్చి వచ్చి= మీదికి వచ్చి; పోరెడున్‌= పోరుతున్నవి; ఇంకన్‌= 
ఇటుపై; భవత్‌= నీయొక్క; రథ= రథానికి; సూత కృత్యమున్‌= సారథ్యమును; ఒనరింపన్‌+చాలను= చేయలేను. 


తాత్సర్యం: “విరామం లేకుండా యుద్దం చేస్తుంటే ఎట్లా సహించేది? నాకు దాహం వేస్తున్నది. నీవు ఒక్కసారైనా 
ఆ(గ్రహావేశం మానకున్నావు. సైనికులా - నీవు వారిని ముక్క ముక్కలు చేసి, పచ్చడి చేసినా, మొండితనంగా ఇంకా 
మీదమీదకు వస్తూనే ఉన్నారు. నేను మాత్రం ఇంక నీకు సారథ్యం చేయలేను. 


వ. _ అనిన విని కవ్వడి నవ్వుచు 'నేను గలుగ నీకు నోహటింప నేల? యంతియ; వలసినం దురంగంబుల. దోడు 
గడపెద; నించుక సైరించి నిలువ వలయు; నెల్లపనులును జక్కనయ్యె; రా జొక్కరుండు కొటింత; యాతం 
డభిమాని; మనలం గని సరకుగొన(; డిప్పుడున్న చందంబు మనతోడం దలపడం గడంగుట దోంచుచున్న 
యది; తమ్ములు నాప్తభృత్యులు నిరుగెలంకుల నగ్గలిక మెటిసి డగ్గఖి యున్న వారని కౌరవేశ్వరుని గట్టి 
మోహరంబు సూపి యతనిం బురికొల్పి యద్దిక్కు తేరు పోవనిమ్మనుటయు నతండును దలకొని యట్ల 
చేయ నడరి యెడనెడ నడ్డుపడు కురుబలముల. జిటునగవు నిగుడ మెటుంగు వాలమ్ముల. దొలంగ 
జడియుచుం గదిసిన, నమ్మేదినీవల్లభుండు. 187 

ప్రతిపదార్థం: అనినన్‌= ఉత్తరు డట్లా పలుకగా; విని; కవ్వడి= అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; నేను కలుగన్‌= నేనుండగా; 

నీకున్‌= నీకు; ఓహటింపన్‌+ఏల?= వెనుదీయనేల?; అంతియ= అంతే; వలసినన్‌= కావలసినచో; తురంగంబులన్‌= గుర్రాలను; 
తోడు గడపెదన్‌= నీకు సహాయంగా నేను నడుపుతాను; ఇంచుక= కొద్దిగా; సైరించి= సహించి; నిలువ వలయున్‌= 
ఆగవలెను; ఎల్ల పనులును= యుద్దపు పనులన్నియును; చక్కన్‌+అయ్యెన్‌= అనుకూలంగానే అయినవి; రాజు+ఒక్కరుండు= 
దుర్యోధను డొక్కడే; కొటంత= మిగిలి ఉన్నాడు; ఆతండు= అతడు; అభిమాని= అభిమానం కలవాడు; మనలన్‌= మనలను; 
కని= చూచి; సరకు+కొన(డు= లెక్కచేయడు; ఇప్పుడున్న చందంబు= ఇప్పుడాతడున్న తీరు; మనతోడన్‌= నాతో; తలపడన్‌= 
యుద్దానికి పూనుకొనటానికి; కడంగుట= ప్రయత్నించటంగా; తోయచున్న+అది= తోస్తున్నది; తమ్ములున్‌= తన తమ్ములైన 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 

దుళశ్ళాసనాదులును; ఆప్రభృత్యులున్‌= ఆప్తులైన సేవకులును; ఇరు కెలంకులన్‌= రెండు ప్రక్కలందును; అగ్గలిక మెటసి= 
ఎక్కువగా మెరసి; డగ్గజి+ఉన్నవారు= దగ్గరగా ఉన్నారు; అని= పలికి; కౌరవేశ్వరుని= దుర్యోధనుడియొక్క; గట్టి మోహరంబు= 
గట్టిదైన వ్యూహాన్ని; చూపి= కనపరచి; అతనిన్‌= ఉత్తరుడిని; పురికొల్పి= (ప్రేరేపించి; ఆ+దిక్కు= ఆ వైపునకు; తేరు= రథాన్ని; 
పోవనిమ్ము= పోనిమ్ము; అనుటయున్‌= అనగా; అతండును= ఉత్తరుడు కూడ; తలకొని= అంగీకరించి; అట్టు+అ చేయన్‌= 
అట్టే చేయగా; అడరి= అతిశయించి; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; అడ్డుపడు= అడ్డం వచ్చే; కురువీరులన్‌= కౌరవవీరులను 
కూడ; చితునగవు= చిరునవ్వు; నిగుడన్‌= వ్యాపించగా; మెజుంగు వాలమ్ములన్‌= మెరసెడి వాడి బాణాలతో; తొలంగన్‌= 
తొలగేటట్టు; జడియుచున్‌= జడిపిస్తూ; కదిసినన్‌= సమీపించగా; ఆ+మేదినీ వల్లభుండు= ఆ రాజు దుర్యోధనుడు. 


తాత్సర్యం: ఉత్తరుడి మాటలు విని అర్జునుడు నవ్వుతూ - 'నే నుండగా నీకు భయమెందుకు? నా మాట నిజం. 
నమ్ముము. కావలసివస్తే రథసారథ్యంలో నేనూ కొంత సహాయం చేస్తాను. మరింక కొద్దిసేపు ఓపిక పట్టి నీవు 
ధైర్యంగా నిలబడాలి. అన్ని పనులు అనుకొన్నట్లుగానే సవ్యంగా జరిగాయి. ఇక ఆ దుర్యోధను డొక్కడే మిగిలి 
ఉన్నాడు. అతడు మిక్కిలి ఆత్మాభిమానం కలవాడు. మనలను చూచి లెక్కచేయడు. ఇపు డత డున్న తీరు గమనిస్తే 
మనతో యుద్దానికి సిద్దమౌతున్నట్టు తోస్తున్నది. అతడి తమ్ములు, ఆత్మీయులు, సేవకులు (సామంతులు) అతడికి 
రెండువైపులా (కుడిఎడమల) నిలిచి ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. చూడు” మని వాళ్ళనూ, కురురాజునూ, వారి 
గట్టి యుద్దవ్యూహాన్ని చూపి, ఉత్తరుడిని ఉత్సాహపరచి, ఆ దిక్కుకు రథాన్ని పోనిమ్మన్నాడు అర్జునుడు. అతడు 
అట్లాగే చేశాడు. దుర్యోధనుడి వైపు వెళ్ళుతున్న అర్జునుడికి కురుబలాలు కొన్ని అడ్డువచ్చాయి. వాళ్ళను అతడు 
చిరునవ్వులు చిందిస్తూ అవలీలగా వాడిబాణాలతో బాది భయంతో (ప్రక్కకు తొలగేటట్టు చేసి, హుటాహుటిగా 


రారాజును సమీపించాడు. 


అర్జునుండు దుర్యోధనునితో యుద్ధంబు సేయుట (సం. 4-60-1) 
క. _ పులిం గోల వేసిన ట్లి। ట్టలపు రయంబునం గడంగుటయు. దద్వక్షః 


స్థలమున గిరీటి రెండ । మ్ముల నాంటంగ నేసి బొమలు ముడివడుచుండన్‌. 188 


ప్రతిపదార్థం: పులిన్‌= పులిని; కోలన్‌= బాణంతో; వేసిన+అట్టు= వేసిన రీతిగా; ఇట్టలము+రయంబునన్‌= అధికమైన 
వేగంతో; కడంగుటయున్‌= సిద్దంకాగా; కిరీటి= అర్జునుడు; తద్‌+వక్షస్‌+స్థలమునన్‌= ఆతడి రొమ్ముపై; రెండు+అమ్ములన్‌= 
రెండు బాణాలను; బొమలు= కనుబొమలు; ముడి+పడుచుండన్‌= కోపంతో ముడుచుకొనగా; నాంటంగన్‌= నాటేటట్టు; 
ఏసెన్‌= బాణాలతో కొట్టాడు. 

తాత్సర్యం: బాణపు దెబ్బతిన్న పెద్దపులివలె అధికమైన వేగంతో యుద్దానికి సిద్దపడిన దుర్యోధనుడి రొమ్ముమీద 
మిక్కిలి కోపంతో కనుబొమలు ముడివడిన అర్జునుడు రెండు బాణాలు నాటేటట్టు వేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. _ క్షతములం బెల్లు దొరంగు శో । శిత ధారలు మదముగా వినిర్గళకరి యా 
కృతి. గవిసి యతం డేసెను | శతమఖసుతు ఫాలతలము శాతశరమునన్‌. 189 


నిరాటపర్వము - పంచమాశ్వాసము 669 
ప్రతిపదార్థం: క్షతములన్‌= బాణపు దెబ్బలనుండి; పెల్టు= ఎక్కువగా; తొరంగు= ప్రవహించే; శోణిత ధారలు= రక్తధారలు; 
మదముగాన్‌= మదజలం కాగా; వినిర్గళూ బయటికి వచ్చే; కరి+ఆకృతిన్‌= ఏనుగు వలె; కవిసి= ఎదుర్కొని; అతండు= ఆ 
దుర్యోధనుడు; శతమఖసుతు= అర్జునునియొక్క; ఫాలతలమున్‌= నెన్నుదురును; శాత శరమునన్‌= వాడి అయిన బాణంతో; 
ఏసెను= కొట్టాడు. 
తాత్పర్యం: బాణపు దెబ్బలనుండి కారే రక్తం మదజలమా అన్నట్టు వెలువడి వచ్చే ఏనుగువలె దుర్యోధనుడు వచ్చి, 
అర్జునుడి నెదిరించి, అతడి నుదుటిమీద వాడిబాణంతో కొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ-రూపకానుప్రాణితం - శోణితధారలకునూ మదజలానికీ అభేదం. 


తే.  రక్తధారలు వెడలంగ రశ్మి వెలుంగ6। బొలుచు బాలార్ము చాడ్చున( జెలువు మిగిలి 
ఫల్గునుండు ప్రతాప సంభరిత మూర్తి । యగుచు శరకిరణంబులు నిగుడం జేసి. 190 


ప్రతిపదార్థం: రక్తధారలు= రక్తముయొక్క ధారలు; వెడలంగన్‌= బయటికి రాగా; రళ్మి= కాంతి; వెలుంగన్‌= ప్రకాశించగా; 
పొలుచు= ఒప్పారే; బాల+అర్కుచాడ్పునన్‌= లేతసూర్యుడి వలె; చెలువు మిగిలి= ఎక్కువగా అందగించి; ఫల్లునుండు= 
అర్జునుడు; ప్రతాప= (ప్రతాపంతో; సంభరిత= నిండిన; మూర్తి, అగుచున్‌= శరీరం కలవాడై; శరకిరణంబులు= బాణాలనెడి 
కిరణాలు; నిగుడన్‌= వ్యాపించేటట్టు; చేసెను= చేశాడు. 


తాత్సర్యం: మొగంనుండి రక్తధారలు కారుతూ ఉండగా కిరణాలతో (ప్రకాశించే లేతసూర్యుని వలె అర్జునుడు 
ప్రతాపంతో వెలుగుతూ ఉన్నవాడై బాణాలనే కిరణాలను చక్కగా ప్రసరింపజేశాడు. 


విశేషం: అలం: ఉపమ, రూపకానుప్రాణితం. 


శా. _ వానిం దీవ్రశరంబులం దునిమి గర్వం బెక్క నానాస్త్ర సం 
తానంబుల్‌ గురిసెన్‌ సుయోధనుడు దుర్దాంతాకృతిన్‌ గోత్రభి 
త్పూనుండుం బటు సాయకోత్మరమునం జూపెన్‌ భుజాటోప మి 
ట్లేనుం గేనుంగు. దా(కునట్లు సమరం బేపారంగా నయ్యెడన్‌. 191 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ వచ్చు బాణములను; తీవ్ర శరంబులన్‌= వాడియైన బాణాలతో; తునిమి= ఖండించి; గర్వంబు+ 
ఎక్కన్‌= గర్వం అతిశయించి; నానా+అస్త్ర సంతానంబుల్‌= పలురకాలైన బాణ సముదాయాలను; సుయోధను(డు= దుర్యోధనుడు; 
కురిసెన్‌= కురిపించాడు; గోత్రభిత్పూనుండున్‌= అర్జునుడు కూడా; దుర్జాంత+ఆకృతిన్‌= సహించజాలని ఆకారంతో; పటు= 
గట్టివైన; సాయక= బాణాలయొక్క; ఉత్కరమునన్‌= సముదాయంతో; భుజ+ఆటోపము= భుజ విక్రమాన్ని; చూపెన్‌= 
ప్రదర్శించాడు; ఇట్టు= ఈ రీతిగా; ఏనుంగు; ఏనుంగున్‌= మరొక ఏనుగును; తా(కు+అట్టు= ఎదిరించినట్ల్టుగా; సమరంబు= 
యుద్దం; ఏపారంగాన్‌= హెచ్చు కాగా; ఆ+ఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: అర్జునుడు వేసిన బాణాలను దుర్యోధనుడు వాడి బాణాలతో మధ్యలోనే ఖండించి, గర్వంతో రకరకాల 
బాణాలు అర్జునుడిమీద వేశాడు. అప్పు డర్జునుడు భీకరాకారంతో తన పరా(క్రమాన్ని చూపించాడు. ఇట్లా ఏనుగును 
ఏనుగు తాకినట్టుగా యుద్దం ఘోరంగా సాగుతున్నది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. హస్తిపురిం బేరు గల మదహస్తి నెక్కి, క్రాలు కావలి రథములు గవియుందేర 
నభ్రగజముపై( బర్జన్యుం డన(గ నంప । వాన పరగ వికర్ణుండు వచ్చి తా(3. 192 


ప్రతిపదార్థం: హస్తిపురిన్‌= హస్తినాపురి పట్టణంలో; పేరుకల= ప్రసిద్ధికెక్కిన; మదహస్తిన్‌= మదపుటేనుగును; ఎక్కి; (క్రాలు= 
ప్రకాశించే; కావలి రథములు= కాపలా ఉన్న రథాలు; కవియుందేరన్‌= సమీపించగా; అ(భ్రగజముపైన్‌= ఆకాశమందలి 
ఏనుగుపై (ఐరావతంమీద); పర్దన్యు(డు+అనయగన్‌= ఇం(ద్రుడా అన్నట్టుగా; అమ్ము+వాన= బాణవర్షం; పరంగన్‌= వ్యాపించగా; 
వికర్ణుండు= వికర్ణుడు; వచ్చి తాశెన్‌= అర్జునుడిని ఎదిరించాడు. 


తాత్పర్యం: హస్తినాపురంలో పేరు మోసిన మదపుటేనుగు నెక్కి, కావలిగా రథాలపై రథికులు రాగా - ఐరావతం 
మీద ఇంద్రుడు వచ్చాడా అన్నట్లు వికర్ణుడు వచ్చి బాణవర్షం కురిపిస్తూ అర్జునుడి నెదిరించాడు. 
ea (ac) ను! అవి జ 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఉ. వీశ నెదిర్లి యిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్జ్హుచుం 
దాశినం గ్రోధవేగ సముదగ్రత నెట్టని చూడ్క్మి( జూచి పే 
రా(కలితోడ నున్న జమునాకృతి భీషణరేఖ యొప్పంగా 
వ్రేశని నారసంబుం దొడి క్రీడి కరిన్‌ దృఢముష్టి నేసినన్‌. 193 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; వీ(కన్‌= పరాక్రమంతో; ఎదిర్చి= ఎదిరించి; కురు వీరులకున్‌= కౌరవసేనలోని వీరులకు; 
ప్రమదంబు= సంతోషమును; ఒనర్చుచున్‌= కలిగిస్తూ; తాశినన్‌= ఎదిరించగా; (క్రీడి= అర్జునుడు; (క్రోధవేగ= కోపముయొక్క, 
వేగముయొక్క; సముద(గ్రతన్‌= అతిశయంతో; ఎజ్జని చూడ్కిన్‌= ఎగ్రని చూపుతో; చూచి; పేరు+ఆ(కలి తోడన్‌= ఎక్కువ 
ఆకలితో; ఉన్న= ఉన్న; జము+ఆకృతిన్‌= యముడి ఆకారంతో; భీషణ రేఖ= భయంకరమైన వైఖరి; ఒప్పంగాన్‌= ప్రకాశించగా; 
(వ్రేంకని= దుస్సహమైన; నారసంబున్‌= గొప్పగా శబ్దంచేసే నారసమనే పేరుగల బాణాన్ని; తొడి= తొడిగి; కరిన్‌= ఏనుగును; 
దృఢముష్టిన్‌= గట్టి పిడికిటితో పట్టి; ఏసినన్‌= వేయగా. 


తాత్సర్యం: వికర్ణు డెదిరించే సరికి కౌరవనీరులందరు సంతోషించారు. అర్జునుడికి కోపం హెచ్చిపోయింది. 


అందువలన కన్ను లెర్రబడగా భయంకరంగా చూచాడు. ఆకలితో మీదపడే యముడివలె గొప్ప నారసాన్ని 
ఎక్కుపెట్టి లాగి వికర్లుడి ఏనుగును తీవ్రంగా కొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. ఫాలకుంభ సంధి బడి వాలమున వెస । నుచ్చి పోవుటయును నుర్వి యద్రువ( 
గూలె నగ్గజంబు కులిశ చండాహతి. । బడు మహానగంబు భంగి దోంప. 194 


ప్రతిపదార్థం: ఫాలకుంభ సంధిన్‌= ఫాలానికీ కుంభస్థలానికి మధ్యభాగంలో; పడి= (గ్రుచ్చుకొని; వెసన్‌= శీఘ్రంగా; వాలమునన్‌= 
తోకగుండా; ఉచ్చి పోవుటయునున్‌= దూసికొని పోగా; ఉర్వి= భూమి; అ(ద్రువన్‌= అదరగా; ఆ+గజంబు= ఆ ఏనుగు; కులిశ= 
వజ్రముయొక్క; చండ+ఆహతిన్‌= తీవ్రమైన దెబ్బతో; పడు= పడునట్టి; మహీనగంబు భంగిన్‌= పెద్ద కొండరీతి; తో(న్‌= 
తోచగా; కూలెన్‌= చచ్చిపడింది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 671 


తాత్పర్యం: అర్జునుడు ప్రయోగించిన ఆ బాణం నుదుటికీ కుంభస్థలానికీ మధ్యభాగంలో (గుచ్చుకొని తోకవరకు 
వేగంగా దూసికొని పోగా, ఆ యేనుగు వజ్రపుదెబ్బకు పడిపోయిన పెద్ద కొండవలె నేల అదిరేటట్టు పడిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క. అరుణ మణి మాలికా వి | స్పురణంబున దంతితనువు చూడ6గ నొప్పెన్‌ 
ధరణి బడియున్న బహుముఖ । పరిగత దావాగ్ని. బొల్లు పర్వతము క్రియన్‌. 195 


ప్రతిపదార్థం: దంతి తనువు= ఏనుగు శరీరం; అరుణమణి= కెంపులయొక్క; మాలికా= మాలయొక్క; విస్సురణంబునన్‌= 
ప్రకాశంతో; ధరణిన్‌= భూమిపై; పడి+ఉన్న= పడిపోయి ఉన్న; బహుముఖ= అనేక ముఖాలుగా; పరిగత= వ్యాపించిన; దావ+ 
అగ్నిన్‌= దావాగ్నితో; పొల్చు= ఒప్పే; పర్వతము [క్రియన్‌= కొండవలె; చూడంగన్‌= చూడటానికి; ఒప్పెన్‌= అమరింది. 


తాత్సర్యం: ఎ(ర్రని కెంపుల మాలతో (ప్రకాశిస్తూ, పడివున్న ఆ ఏనుగు శరీరం పలుచోట్ల మంటలు మండే 
దావాగ్నితో వెలుగొందే పర్వతమో అన్నట్టు ఒప్పారింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగైన వికర్ణుండు వెల చటిచి పటిచి వివింశతిరథం బెక్కె నాలోనన యట్టి 
నారాచంబున రారాజు నురంబు నోనాట నేసినం గరీంద్రుండు వడుటయు నరేంద్రుండు నొచ్చుటయుం గని 
టిచ్చపడు రథికుల వివ్వచ్చుం డనర్గళ ప్రసారం బగు మార్గణాసారంబున ముంచిన వెగడుపడి విటిగి పాటి; 
రిత్తెజంగునం దనచుట్టును బయలైన నయ్యురగకేతనుండును మరలె; నిట్లు దొరయును విటిగి కలను 
వాసి కాలు ద్రోసిపోవుటయు, నతిరథ మహారథు లెల్లం జెల్లాచెద రగుటయుం జూచి సైన్యంబు లున్నవి 
యున్నచోటన తెరలి కనుకనిం బటివం దొడంగిన. 196 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఏనుంగు పీనుంగు+ఐనన్‌= ఏనుగు చచ్చిపోగా; వికర్గ్ణుండు= వికర్ణుడు; 
వెజచజచి= భయపడి; వివింశతి రథంబు= వివింశతియొక్క రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు; ఆలోనన్‌+అ= అంతలోనే; అట్టి 
నారాచంబునన్‌= అటువంటి బాణంతోనే; రాజరాజు+ఉరంబు= రాజరాజు దుర్యోధనుని రొమ్మును; నోన్‌= నొచ్చునట్టు; 
నాటన్‌= నాటునట్టు; ఏసినన్‌= వేయగా; కరీంద్రుండు= పెద్ద ఏనుగు; పడుటయున్‌= చావటము; నరేంద్రుండు= దుర్యోధనుడు; 
నొచ్చుటయున్‌= బాధపడటమున్నూ; కని= చూచి; జిచ్చపడు= ఆశ్చర్యపడెడి; రథికులన్‌= రథముపైనుండి యుద్దం చేసేవారిని; 
వివ్వచ్చుండు= అర్జునుడు; అనర్గళ= అడ్డులేని; 'ప్రసారంబు+అగు= (ప్రసారంకల; మార్గణ= బాణాలయొక్క; ఆసారంబునన్‌= 
జడివానలో; ముంచినన్‌= ముంచెత్తగా; వెగడుపడి= భయపడి; విజీగి= బలం చెడి; పాజీరి= పరుగెత్తారు; ఈ+తెజంగునన్‌= 
ఈ రీతిగా; తనచుట్టును= తనకు చుట్టూ ఉన్న (ప్రదేశం; బయలు+ఐనన్‌= ఎవ్వరును లేని ప్రదేశం కాగా; ఆ+ఉరగ 
కేతనుండును= ఆ దుర్యోధనుడును; మరలెన్‌= వెనుకకు తిరిగిపోయాడు; ఇట్టు= ఈ విధముగా; దొరయును= ప్రభువు 
కూడా; విజిగి= బలం చెడి; కలను= యుద్దరంగం; పాసి= వదలి; కాలు(ద్రోసి= నిలువక; పోవుటయున్‌= పారిపోగా; అతిరథ 
మహారథులు= గొప్ప గొప్ప రథికులు; ఎల్లన్‌= అందరును; చెల్లాచెదరు+అగుటయున్‌= అంతటా చెదరిపోవటమున్నూ; చూచి; 
సైన్యంబులు= సేనలు; ఉన్నవి ఉన్నచోటన్‌+అ= ఉన్నవి ఉన్నచోటనే; తెరలి= చెదరిపోయి; కనుకనిన్‌= సంభ్రమంతో; 
పణివన్‌+తొడంగినన్‌= పారిపోవటానికి (ప్రారంభించగా. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా ఏనుగు పీనుగై పోయేసరికి హడలిపోయి వికర్ణుడు పరుగెత్తి వివింశతి రథమెక్కాడు. 
అంతలో అర్జునుడు, అటువంటి బాణమే ఇంకొకటి దుర్యోధనుడి రొమ్ముమీద నాటేటట్టు వేయగా అతడు 
దెబ్బతిన్నాడు. అట్టా ఏనుగు చావటం, దుర్యోధనుడు దెబ్బతినటం చూసి తెల్లబోయారు రథికులు. అర్జునుడు 
వారిని అడ్డులేని బాణవర్షంలో ముంచెత్తాడు. వారు హడలిపోయి పారిపోయారు. ఆ రీతిగా తనచుట్టూ ఎవ్వరూ 
లేకపోయేసరికి దుర్యోధనుడు కూడా వెనుకకు తిరిగాడు. ఈవిధంగా (ప్రభువు కూడా వెనుకకు మరలి, అతిరథ 
మహారథులందరూ చెల్లాచెదరయ్యేసరికి సేనలు ఉన్నవి ఉన్నచోటే చెదరిపోయి భయంతో పారిపోవటం (ప్రారంభించాయి. 


తే.  యూథపతితోడి దంతిసముత్మరంబు । వెనుకం దగిలెడు సింగంబు విధము దోంప 

నార్పు నాదంబుగా నరు డంటం దాత । రాజు. దారును బాటిడు రథిక వరుల. 197 
ప్రతిపదార్థం: యూథపతితోడి= ఏనుగుల గుంపుకు నాయకుడైన పెద్దఏనుగుతో కలసి వెళ్ళుతున్న; దంతి సముత్కరంబు= 
ఏనుగుల మందయొక్క; వెనుకన్‌= వెనుక; తగిలెడు= తరిమి వెంబడించే; సింగంబు విధము= సింహముయొక్క రీతి; 


తోంపన్‌= తోచగా; రాజున్‌= దుర్యోధనుడిని; తారును= తామును; పారెడు= పారిపోయే; రథిక వరులన్‌= రథిక శ్రేష్టులను; 
అంటన్‌= అంటేటట్టుగా; ఆర్పునాదంబుగాన్‌= ఆర్పులే సింహనాదంగా; నరుండు= అర్జునుడు; తాశెన్‌= దాడి చేశాడు. 


తాత్సర్యం: యూధనాయకుడితో సహా ఏనుగుల మందను వెంబడించే సింహం వలె దుర్యోధనుడిని, అతడిని 
వెంబడించి పారిపోయే రథికవరులను అర్జునుడు ఆర్పులు పెట్టుతూ తరిమి వెంబడించి దాడి చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క.  వెనుకొని కర్టుని పెడతల | యును దుశ్శాసనుని వీ(పు నొక్కొక్క శరం 

బున నేసి నప్పు డయ్యిన | తనయుం డిట్లనియె నతిరథశ్రేష్టులతోన్‌. 198 
ప్రతిపదార్థం: వెనుకొని= వెనుకనే వెంబడించి; కర్టుని పెడతలయును= కర్గుడియొక్క తలప్రక్క భాగాన్ని; దుశ్ళాసనుని 
వీపును= దుళ్ళాసనుడి యొక్క వీపును; ఒక్కొక్క శరంబునన్‌= ఒక్కొక్క బాణంతో; ఏసెన్‌= కొట్టాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఆ+ఇన తనయుండు= ఆ కర్గ్ళుడు; అతిరథ శ్రేష్టులతోన్‌= అతిరథ శ్రేష్టులైన భీష్మ (ద్రోణాదులతో; ఇట్టు= 
ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: వెనుకనే వెంబడించి అర్జునుడు కర్టుడి పెడతలను, దుశ్శాసనుడి వీపును ఒక్కొక్క బాణంతో కొట్టాడు. 
అప్పుడు కర్గుడు భీష్మద్రోణాదులతో ఇట్లా అన్నాడు. 


ఆ. _'కూడముట్టె( ర్రీడి కురువంశమున కెల్ల | మూలకంద మీ నృపాలు( డితని 
నిచట గాచికొనుట యెల్ల పారుషములు । జేంత; నిలిచి లావు సేయవలయు. 199 


ప్రతిపదార్థం: (క్రీడి= అర్జునుడు; కూడన్‌= వెనుకవచ్చి కలిసికొని; ముట్టెన్‌= ముట్టడించాడు; ఈ నృపాలుండు= ఈ 
దుర్యోధనుడు; కురువంశమునకున్‌= కౌరవవంశానికి; ఎల్లన్‌= అంతకును; మూలకందము= మూలమైనవాడు; ఇచటన్‌= ఈ 
యుద్దంలో; ఇతనిన్‌= ఈ దుర్యోధనుడిని; కాచికొనుట= రక్షించుకొనటం; ఎల్ల పౌరుషములున్‌= సకల పురుష ప్రయత్నాలూ; 
చేంత= చేయటం; నిలిచి= ఆగి; లావు= బలం; చేయవలయున్‌= చూపాలి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 673 


తాత్పర్యం: అర్జునుడు వెనుకనుండి మనలను వెంటాడి కొట్టుతున్నాడు. ఈ దుర్యోధనుడే కురువంశానికి 
మూలమైనవాడు. ఇక్కడ మనమందరం మన బలపౌరుషాలను (ప్రదర్శించి ఇతడిని రక్షించుకొనాలి. ఇది మన 
కర్తవ్యం. 


విశేషం: ఘోషయాత్రాఘట్టంలో చిత్రరథుడు దుర్యోధనుడిని సపరివారంగా బంధించి తీసికొనిపోయినట్టుగా అర్జునుడు కూడా 
చేస్తాడేమోనని భయపడిన కర్షుడు అందరి సహాయాన్ని కోరుతున్నాడు. (ప్రభురక్షణం సేవాధర్మమని (ప్రబోధిస్తున్నాడు. ఇవి 
కర్గుడి (ప్రవృత్తికి తగిన మాటలు. (సంపా.) 


క. అన వినుచు( గురుపితామహు. । డును ద్రోణు(డు ద్రోణపుత్రుండును గృపు(డును గ 
ర్టుని మాట సరకుసేయక | చనుచుండ౦గ దీనవృత్తి జనపతి పలికెన్‌. 200 


ప్రతిపదార్థం: అనన్‌= అని పలుకగా; వినుచున్‌= వింటూ; కురుపితామహు(డును= భీష్ముడును; (దోణు(డున్‌; 
ద్రోణపుత్రుడును= అశృత్తామయు; కృపుండును= కృపాచార్యుడును; కర్గునిమాట= కర్గుడు చెప్పిన మాటను; సరకుచేయక= 
లెక్కసేయక; చనుచున్‌+ఉండ(గన్‌= వెళ్ళుతూ ఉండగా; జనపతి= దుర్యోధనుడు; దీనవృత్తిన్‌= దైన్యంగా; పలికెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ పల్కులను వింటూ కూడా భీష్ముడు, (ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు ఆతని మాటలను 
లెక్కచేయకుండా వెళ్ళిపోతూంటే, దుర్యోధనుడు దీనంగా ఇట్టా అన్నాడు. 


విశేషం: భీష్మద్రోణాదులు కర్ణుడి మాటలను లక్ష్యం చేయకపోవటానికి మూడు కారణాలు కానవస్తున్నాయి. 1. వీరులలో 
భీష్మాదుల వలె అతడు ఉన్నత పదాధికారి కాడు. అందువలన ఆజ్ఞలు భీష్మాదులు పాటించరు. 2. కర్గుడికి భీష్మాదులమీద 
గౌరవం లేదు. అతడిని ఆసరాగా చేసికొని దుర్యోధనుడు కూడా భీష్మాదులను లెక్కచేయడు. రారాజే స్వయంగా కర్గుడి 
అసమర్థతను గుర్తించి స్వయంగా తమను కోరినప్పుడే సాయపడాలనే భావం వారి మనస్సులలో ఉండటం. 3. తానే 
అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలాడి, ఇప్పుడు అందరి సాయం కోరుతున్న కర్ణుడి బడాయిని, బండారాన్ని బయటపెట్టాలని 
భీష్మాదులు భావించటం. దుర్యోధనుడు ఆ సన్నివేశంలోని గాంభీర్యాన్ని గుర్తించాడు. 'అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు'- 
అనే సామెత నిజమైనట్టు దుర్యోధనుడు తానే వారిని ప్రార్థించటానికి పూనుకొన్నాడు. అసమర్గుల అహంకారం అవమానాలకు 
ఆలవాలమౌతుందని దుర్యోధనుడు నిరూపించాడు. అయితే ఈ వినయం అతడి చిత్తశుద్దితో కూడింది కాదు, చిత్త 
పరిపాకం అసలే కాదు. గండం గట్టెక్కటానికి అనుసరించే జిత్తులమారి ఎత్తుగడ మాత్రమే. (సంపా.) 


క “లోకంబు తోడివారుగ । మీకుం జనునయ్య? మగంటిమికి గుతిగాదే 
నా కెడరైన యెడం దగ। జేకొని యది మీరు చక్క జేయుట యరయన్‌.' 201 
ప్రతిపదార్థం: లోకంబు తోడి వారుగన్‌= లోకంలోని సామాన్యుల వలె; మీకున్‌= మీకు కూడా; చనునయ్య?= తగునా?; 


నాకున్‌= నాకు; ఎడరు+ఐన ఎడన్‌= బాధ కల్షినపుడు; తగన్‌= తగినట్టుగా; చేకొని= తీసికొని; అది= దానిని; మీరు; 
చక్కంజేయుట= బాధ కల్గకుండా చేయటం; అరయన్‌= ఆలోచించగా; మగంటిమికిన్‌= పరాక్రమానికి; గుణీ కాదే?= లక్ష్యం కాదా? 


తాత్సర్యం: 'ఎవరో బయటి లోకులవలె ఏమీ పట్టనట్టు వినకుండా వెళ్ళిపోవటం మీకు బాగుందా? రాజైన నాకు 
బాధ కలిగినపుడు దానిని మీ బాధ్యతగా స్వీకరించి, ఆ బాధను తొలగించటం మీ పరాక్రమానికి లక్ష్యం కాదా? 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: దుర్యోధనుడి వేడికోలు పెద్దలను వేడుకొంటున్నట్టుగా లేదు. భీష్మాదుల (ప్రవర్తనం సామాన్యులవలె (లోకుల 
తీరువలె) ఉన్నదట! కర్గుడి తీరు రాజును రక్షించే సేవాధర్మాన్ని నిర్వహించే వీరుడివలె ఉన్నదట! భీష్మాదులు కర్షుడివలె కాక 
అన్యులవలె వ్యవహరించటం న్యాయమా? అని అన్నాడు. ఇవి అధిక్షేపోక్తులవలె ఉన్న అభ్యర్థన వాక్యాలు. గూఢాభిమానులైన 
భీష్మాదులు ఆ మాటలకు విలువ నివ్వలేదు. రాజైన దుర్యోధనుడిని ఓదార్భినట్టుగా మొగమోటపు మాటలు పలికి తమదారిన 
తాము పోయారు. కర్టుడు తనను ఉద్దరించేది లేక, దుర్యోధనుడు చేసేది లేక వారి వెంటపడి పోసాగాడు. ఈ రీతిగా 
దుర్యోధనుడు కర్టుడివలన రెంటికి చెడ్డ రేవడి అయినాడు. (సంపా.) 


వ. అనిన విని వారలు వెనుకయై యాశ్వాస వచనంబులు పలుకుచుం బోవం బోవుచున్న యన్నరేంద్రు 
నెలుంగెత్తి పిలిచి పార్టుం డిట్లనియె. 202 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; వారలు= భీష్మ, ద్రోణ, అశ్యృత్తామ, కృపులు; వెనుక+ఐ= వెనుకకు ఆగి దుర్యోధనునితో 
కలిసి; ఆశ్వాస వచనంబులు= ఓదార్పు మాటలు; పలుకుచున్‌= చెప్పుతూ; పోవన్‌= పోగా; పోవుచున్‌+ఉన్న= తానును 
పోతున్న; ఆ+నరేం(ద్రున్‌= ఆ దుర్యోధనుడిని; ఎలుంగు+ఎత్తి= పెద్ద కంఠస్వరంతో కేకపెట్టి; పిలిచి= కేకవేసి; పార్టుండు= 
అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: దుర్యోధను డట్లా అనేసరికి భీష్మాదులు కాస్త వెనుకకు ఆగి దుర్యోధనుడితో కలిసికొని, అతడితో 
ఓదార్పు మాటలాడుతూ పోతుండగా దుర్యోధనుడూ పోతున్నాడు. అప్పు డర్జునుడు దుర్యోధనుడిని గట్టిగా కేకపెట్టి 
పిలిచి ఇట్లా అన్నాడు. 


అర్జును(డు దుర్యోధను నుపాలంభించుట (సం. 4-60-15) 


ఉ.  'క్షత్రియు. డోడునే? తగదు కౌరవరాజ! యొకండ నేం బృథా 


Ye” 

పుత్రులలోన( బిన్న; నిను బోరికి( బిల్వంగ, మాని నాంగ ని 

ద్ధాత్రిం బ్రసిద్ధి కెక్కి బలదర్పసమగ్రు(డవైన నీవు నీ 

మిత్రులు గూడ నిట్లయిన మెత్తురె? వత్తురె కొల్వ భూభుజుల్‌? 203 


ప్రతిపదార్థం: క్షత్రియుండు= రాజవంశంలో పుట్టినవాడు; ఓడునే?= యుద్దంలో ఓడిపోయి వెళ్లుతాడా?; తగదు= పారిపోవటం 
ఉచితం కాదు; కౌరవరాజ!= దుర్యోధనా!; నేన్‌= నేను; ఒకండన్‌= ఒక్కడను; పృథా పుత్రులలోనన్‌= కుంతియొక్క 
పుత్రులలో; పిన్న= చిన్నవాడను; నినున్‌= నిన్ను; పోరికిన్‌= యుద్దానికి; పిల్వంగన్‌= ఆహ్వానించగా; మాని= అభిమానవంతుడు; 
నాంగన్‌= అనగా; ఈ+ధాత్రిన్‌= ఈ భూమిలో; ప్రసిద్దికిన్‌+ఎక్కి= పేరుకెక్కి; బల= బలంతోను; దర్స= గర్వముతోను; 
సమ(గ్రుడవు+ఐన= పరిపూర్ణుడవైన; నీవున్‌= నీవును; నీ మి(త్రులున్‌+కూడన్‌= నీ మిత్రులైన కర్ణాదులును; ఇట్టు= ఈ 
రీతిగా ఓడిపోయి పారిపోయినవారు; అయినన్‌= అయితే; భూ భుజుల్‌= రాజులు; మెత్తురె?= మెచ్చుకొంటారా?; కొల్వన్‌= 
నిన్ను సేవించటానికి; వత్తుర?= వస్తారా? 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! నీవు కౌరవరాజువు. క్షత్రియుడైనవా డెవడైనా ఓడిపోయి పారిపోతాడా? ఇట్లా పారిపోవటం 
ఉచితం కాదు. నే నొక్కడను. అనగా నిస్సహాయుడను, నీవా పెద్ద సైన్యంతో మిత్రులతో ఉన్నావు. పైగా నేను 
కాంతేయులలో చిన్నవాడను. నీవు కౌరవులలో అ(గ్రజుడవు. నాకన్న పెద్దవాడవు కూడా. నిన్ను యుద్దానికి పిలుస్తూంటే 
రావటంలేదు. నీవా లోకంలో అభిమానధనుడవని చాల పేరు పొందావు. బలం గర్వం దండిగా ఉన్నవాడివైన నీవు, 


విరాటపర్వము - పంచమాశ్వాసము 675 


నీ మిత్రులూ ఇట్లా (రణరంగం వదలి పారిపోయేటట్టు) అయితే రాజులు నిన్ను మెచ్చుకొంటారా? నిన్ను 
సేవించటానికి (నీ కొలువు చేయటానికి) ఇక వస్తారా? 


విశేషం: 1. అలం: విషమం. “విషమం వర్ష్యతే యత్ర ఘటనాననురూపయోః”. అనురూపాలు కానివాటికి సంబంధం ఉన్నట్లు 
వర్ణించటం విషమాలంకారం. ఇది అధిక్షేపంలో అందంగా రాణిస్తుంది. కర్షసహాయ మున్నదని అహంకరించే దుర్యోధనుడు 
వెన్నిచ్చి పారిపోతున్న తరుణంలో ఆతడి బండారాన్ని బట్టబయలు చేస్తూ వెక్కిరిస్తూ, గేలిచేస్తూ, అధిక్షేపిస్తూ మాట్లాడిన మాట 
లివి. ఈ పద్యం (ప్రతిపద సార్థకం. ప్రతిపదం దుర్యోధన హృదయాన్ని బాధపెట్టేదే. 


2. క్షత్రియు( డోడునే? - యుద్దానికి వచ్చే క్షత్రియుడు విజయమో, వీరస్వర్గమో చేపట్టటానికి వస్తాడుకాని, వీరులు 
మెచ్చని పారిపోవటానికి రాడు. మానభంగం కంటె ప్రాణభంగం మేలనుకొంటాడు. దుర్యోధనుడు పేరుకు రారాజు కాని, 
ఓడి తిరిగిపోవటానికి వెనుకాడని అధముడు అని భావం. పారిపోయినదానికంటె (ప్రాణాలు వదలటం వీరలక్షణం అని 
ఎత్తిపొడుపు. (ఓడటం అంటే భయపడటం, ఓడిపోవటం, పారిపోవటం- అనే అర్థాలు ఇక్కడ చెప్పవచ్చును). 


3. తగదు కౌరవరాజ! - కౌరవులకందరికీ రాజైన ఓ దుర్యోధనుడా! నీ పిరికిపందలక్షణం వలన వంశానికే అపకీర్తి 
వస్తుంది. కాబట్టి పారిపోబోకుము. వెనుదిరిగి ధీరుడివలె యుద్దం చేసి వంశగౌరవం నిలువబెట్టుమని హెచ్చరిక. నీ తీరు 
వంశానికే కళంకం అని తిట్టు. 


4. ఒకండన్‌= నేను ఒంటిగాడిని - అని ఒక అర్థం. నే నొకడినే ఇక్కడ వీరుడిని అని అధిక్షేపం. ఒకండన్‌= (శ్రేష్టుడవని 
అర్థం. మహాసైన్యంతో ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా ఒక్క రథికుడితో పోరలేని అసమర్జుడని ఎగతాళి. 


5. 'పృథా పుత్రులలో నేను చిన్న - కుంతీపుత్రులలో నేను చిన్నవాడిని - ఇది అధిక్షేపోక్తి గాంధారేయులలో నీవు 
పెద్దవాడివి, కుంతీపుత్రులలో నేను చిన్నవాడిని. చిన్నవాడికి బెదరి పెద్దవాడు పారిపోవటం నవ్వులపాలయ్యే లక్షణం - అని 
ఒక అర్థం. పెద్దరికం వయసులో లేదు, పరాక్రమంలో ఉన్నది. 'కౌంతేయులలో చిన్నవాడు వస్తేనే నీవింతగా పారిపోతున్నావు; 
మరి మేమందరం కలిసివస్తే నీవేమౌతావు?' - అని ఎద్దేవ. 


6. 'మాని నాంగ నిద్దాత్రిం బ్రసిద్ధి కెక్కి బలదర్భ సమ(గ్రుడవైన నీవు" - ఇది దుర్యోధనుడి కున్న (ప్రశస్తి. ఇంత ప్రసిద్ది 
కెక్కినవాడు ఆయా గుణాలను నిలువబెట్టుకొనాలి. మానం కలవాడు ప్రాణంకంటె మానమే (శ్రేష్టమని భావించాలి. కాని, 
దుర్యోధనుడి కున్నంత 'ప్రాణభీతి మరొకడికి లేదు. అతడికి బలం కావాలి, దర్పం సాగాలి. ఆ రెండూ నిండుగా ఉంటే 
చాలు. ఆ రెంటినీ స్వయంగా రక్షించుకొనే శక్తిలేనివాడు. కర్ణాదిహితులూ, భీష్మాదివీరులూ పోషిస్తే రక్షిస్తే అతడి మానం, 
బలం, దర్పం నిలుస్తాయి. అతడు ఇతరులమీద ఆధారపడిన వీరుడు. పరాశ్రిత పరా(క్రమం వీరలక్షణం కాదు, మాని లక్షణం 
కాదు. అతడి మిత్రులైన కర్ణాదులు కూడా అటువంటి స్వభావం కలవారే. 


7. 'నినుం బోరికి బిల్వంగ - నీవు, నీ మిత్రులు గూడ నిట్టయిన మెత్తురె? వత్తురె? కొల్వ భూభుజుల్‌?'- యుద్దానికి 
పిలిస్తే పారిపోయే నీకూ, నీ మిత్రులకూ లోకంలో కీర్తి ఎట్టా నిలుస్తుంది? కీర్తిలేని వీరుడు జీవచ్చవం - అని అధిక్షేపం. 


8. 'మెత్తురె? వత్తురె? భూభుజులొ - నిన్ను రాజులు, పరాక్రమవంతులు మెచ్చుతారా? నీతో చెలిమి చేస్తారా? నిన్ను 
సేవిస్తారా? అని అధిక్షేపించాడు. యుద్దంలో విజయాన్ని సాధించలేని రాజు కీర్తిని కోల్పోతాడు. దానితో స్నేహితులు 
దూరమౌతారు. సామంతులు, ఆగ్రితులు స్వతం(త్రులై రాజును త్యజిస్తారు. ఈ చివరిమాట (ప్రత్యక్షసాక్ష్యంగా కనబడింది. 
భీష్మాదులు తొలగిపోతున్నారు. మరి కర్ణుడు దుర్యోధనుడి కొరకు కావలసివస్తే ప్రాణత్యాగం చేయటానికైనా సిద్దపడ్డాడా? 
లేదు. అతడు రారాజును వదలి పారిపోవటానికి సిద్దమైనాడు. పారిపోయే వీరులను ఆశ్రయించే పరాశ్రయ దీనస్థితి 
దుర్యోధనుడిదని అవహేళన చేశాడు విజయుడు. 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


9. అర్జునుడు వాడి బాణాలే కాక వాడి అయిన వాజ్మయా(స్తాలు కూడా ప్రయోగించగలడని ఈ పద్యం నిరూపిస్తున్నది. 
(సంపా.) 


సీ, ఏనుంగు నెక్కిపె క్కేనుంగు లిరుగడ । రాం బురవీథుల( గ్రాలం గలదె? 
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి | యొడ్డోలగంబున నుండ గలదె? 
కర్పూర చందన కస్తూరికాదుల । నింపు సొంపార భోగింప( గలదె? 
యతిమనోహర లగు చతురాంగనలతోడి | సంగతి వేడ్కలు సలుప( గలదె? 


తే. కయ్యమున నోడి పాజినం గౌరవేంద్ర । వినుము నా బుద్ది; మరలి యీ తనువు విడిచి 
సుగతి వడయుము తొల్లింటిచూఅ గలదె? । జూద మిచ్చట నాడంగరాదు సుమ్ము! 204 


ప్రతిపదార్థం: కౌారవ+ఇం[ద్ర!= దుర్యోధనా!; కయ్యమునన్‌= యుద్దంలో; ఓడి పారినన్‌= ఓడిపోయి పారిపోతే; ఏనుంగును+ 
ఎక్కి= ఒక యేనుగు మీదనెక్కి; పెక్కు+ఏనుంగులు= చాల ఏనుగులు; ఇరుగడన్‌= రెండు (ప్రక్కలందును; రాన్‌= రాగా; 
పురవీథులన్‌= హస్తినాపుర వీథులందు; (క్రాలన్‌+కలదె?= (ప్రకాశించటానికి వీలుంటుందా?; మణిమయంబు+ఐన= మణులతో 
చేసిన; భూషణ జాలములన్‌= అలంకారాల సముదాయాలతో; ఒప్పి= (ప్రకాశిస్తూ; ఒడ్డోలగంబునన్‌= నిండుకొలువులో; 
ఉండన్‌+కలదె?= ఉండటానికి వీలున్నదా?; కర్ఫూర= పచ్చకర్పూరం; చందన= మంచి గంధం; కస్తూరికా+ఆదులన్‌= కస్తూరి 
మొదలైనవాటితో; ఇంపు సొంపారన్‌= ఇష్టంగా, సొంపుగా; భోగింపన్‌+కలదె?= అనుభవించటానికి అవకాశం ఉన్నదా?; 
అతిమనోహరలు+అగు= మిక్కిలి సుందరులైన; చతుర= నేర్చరులైన; అంగనలతోడి= స్తీలతోడి; సంగతిన్‌= కూటమితో; 
వేడ్కలు= వేడుకలు; చలుపన్‌+కలదె?= చేయటానికి వీలుంటుందా?; నా బుద్ది= నా సలహా; వినుము= చెవిని పెట్టుము; 
మరలి= వెనుకకు మరలి; ఈ తనువు= ఈ శరీరం; విడిచి= విడిచిపెట్టి; సుగతి= పుణ్యలోకం; పడయుము= పొందుము; 
తొల్లింటిచూజ= వెనుకటి దోపిడీ; కలదె?= ఇప్పటికీ అలవాటులో ఉన్నదా?; ఇచ్చటన్‌= ఈ యుద్ధరంగంలో; జూదము+ 
ఆడంగన్‌ రాదు సుమ్ము!= జూదం ఆడటానికి వీలులేదు సుమా! (ఇక్కడ కపట ద్యూతంలో వలె మోసం చేయటానికి 
వీలులేదని భావం.) 


తాత్సర్యం: ఓ కౌరవరాజా! యుద్దంలో ఓడిపోతే, ఏనుగునెక్కి (ప్రకాశిస్తూ రెండువైపులా ఎన్నో ఏనుగులు రాగా 
పురవీథులలో వెళ్ళగలవా? మణులు తాపిన భూషణాలు పెట్టుకొని నిండు సభలో కూర్చుండగలవా? కర్పూర, 
చందన, కస్తూరికాదులతో ఇష్టంగా భోగా లనుభవించగలవా? అందమైన సుందరులతో వేడుకగా కులుకగలవా? 
నేను చెప్పేది వినుము; వెనుకకు తిరిగి యుద్ధం చేసి, చెయ్యలేకపోతే శరీరం విడిచిపెట్టి అయినా పుణ్యలోకాలు 
పొందుము. ఇతరుల సొమ్ములను దోపిడీ చేసే నీ పూర్వపు అలవాటు (అవకాశం) ఇంకా ఉన్నదా? మునుపటి 
ఆటలు ఇప్పుడు సాగవు. ఇక్కడ యుద్ధరంగంలో జూదం మాత్రం ఆడే వీలు లేదు సుమా! 


విశేషం: 1. నలుగురిలో రారాజును నవ్వులపాలు చేస్తూ పలికిన అధిక్షేపోక్తుల రెండవభాగం ఈ పద్యం. యుద్ధరంగంలో 
పారిపోవటంవలన కలిగే ఫలితాలను వెనుకటి పద్యంలో వర్షించి, హస్తినాపురం చేరిన తరువాత దుర్యోధనుడి (బ్రదుకు ఎన్ని 
అవమానాలపాలై జీవచ్చవంగా తయారౌతుందో భావచిత్రాలతో ఒక చలనచిత్రాన్ని కల్పించి, అతడి మనస్సు చురచురమని 
రగిలి మండేటట్టు మాట్లాడాడు. 


2. పట్టపు టేనుగు నెక్కి అనేక రాజులు వెంటరాగా హస్తినాపురి వీథులలో ఊరేగేటప్పుడు - దుర్యోధనుడు తానే 
కౌరవేంద్రు డనుకొనగలడా? అతడిని ఓడించిన పాండవుల అ(గ్రజుడే కౌరవేంద్రుడని ప్రజలు భావించరా? కాబట్టి ఓటమి 
వలన రాజధానిలో దుర్యోధనుడి రాచరికం ఒక నవ్వులాట కాగలదని భావం. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 677 


3. మణిమయ భూషణాలతో అలంకరించుకొని నిండుకొలువులో కూర్చున్నప్పుడు ఆ సంపదను భోగించే శరీరం 
శత్రువుల నుండి పారిపోయివచ్చినదనీ, ఆ సంపద శత్రువుల దయవలన తాను అనుభవిస్తున్నదనీ తాననుకొన్నా, సభ్యులనుకొన్నా 
అతడి (ప్రభుత్వం దిష్టిబొమ్మ కాగలదని భావం. 


4. సుగంధ [ద్రవ్యాలతో భోగమయ జీవితం నడుపుతున్నప్పుడు శత్రువీరుల పరాక్రమం గుర్తుకు వస్తే దానిని 
మనసార భోగించగలడా? సుఖంలేని భోగం హస్తినాపురం వైభవం - అని ఎత్తిపొడుపు. 


5. చతురాంగనలతో వేడ్కలు అనుభవించేటప్పుడు శత్రుకృతావమానం మనస్సులో మెదలి మన్మథ భోగానికి దూరం 
చేస్తుంది. సుఖంతోపాటు శాంతికూడా నశిస్తుందని భావం. 


6. కయ్యంలో ఓడి పారిపోతే - నగరం, కొలువుకూటం, పురం, అంతఃపురం - అనే నాలుగు భాగాలలో కౌరవేంద్రుడు 
హస్తినాపురంలో అనుభవించే రాజభోగాలు సుఖాల నివ్వకపోగా - గుండెలో నిప్పులు చెరుగుతాయి. జీవితాన్ని దుర్భరం 
చేసాయి. 


7. యుద్దరంగంలో, రాజ్యభోగంలో గౌరవాన్ని పోగొట్టుకొని కూడా సిగ్గులేక కౌరవేంద్రుడనే పదవితో తిరిగిపోతున్న 
దుర్యోధనుడికి తగిన హితవు చెప్పాడు అర్జునుడు. అది విజయుడైన వీరుడు చెప్పే సలహా. 


8. ఓడి తిరిగిపోయి రాజుగా చెలామణి కావటంకంటె చచ్చి వీరస్వర్గంలో గొప్పగా (బతకటం (శ్రేష్టమని ఆ హితము. 
లేదా ఓడిన (బ్రతుకు చావుకంటె హీనం - అని హెచ్చరిక. 


9. దుర్యోధనుడు నైతికంగా కోల్పోయిన కౌరవేంద్ర లక్షణాలన్నీ అర్జునుడి విజయం ద్వారా పాండవులు పొందారు. 
ఇప్పుడు పాండవులది పరాక్రమ ధనం. ఇది కొల్లగొట్టలేని ధనం. పరా(క్రమంతో కాకుండా వంచనతో పరుల సంపదలను 
హరించి, కౌరవేంద్రుడైన దుర్యోధనుడు కుటిలుడు. ఆతడి కౌటిల్యాన్ని ఎత్తిపొడిచాడు అర్జునుడు - అని. 'తొల్లింటి చూజం 
గలదె?' అప్పటి దోపిడీగుణం - ఇంకా ఉన్నదా? 

10. ఉంటే - “జూద మిచ్చట ఆడంగరాదు సుమ్ము' - రణరంగంలో మాయాద్యూతం ఆడటం కుదరదు. ఇది 
చదరంగం కాదు- పావులు నడపటానికి, ఇది రణరంగం - ప్రాణాలతో చెలగాటం - అని హెచ్చరించాడు. 


11. తాత్సర్యంగా సుయోధనుడు (బ్రతకటం కంటె చావటం మేలనీ, అది యుద్దంలో అయితే మంచిదనీ, లేదా 
ప్రాయోపవేశమైనా సముచితమనీ సూచించి దుర్యోధనుడిని మానసికంగా చంపినంత పని చేశాడు. జూదమాడటం దుర్యోధనుడి 
కళ అనీ, దోచుకొనటం అతడి స్వభావమనీ హెచ్చరించి అవి కౌరవేంద్రుడి లక్షణాలు కావనీ, యుద్దం చేయటం, పరాక్రమార్దితాన్ని 
పరువంతో (గ్రహించటం కౌరవేంద్ర లక్షణాలనీ, ఆ లక్షణాలు రారాజులో అంతరించాయనీ, పాండవులకవి దక్కాయనీ, ఉత్తర 
గోగ్రహణం పరోక్షంగా కౌరవులపై పాండవ విజయమనీ అధిక్షేపిస్తూ వ్యంగ్యంగా విజయుడు (ప్రకటించాడు. (సంపా.) 


వ. అని వెండియు. 205 
తాత్సర్యం: అని ఇంకా (ఇట్లా అన్నాడు.) 
క “నీ యట్టివాండు నిస్సీ! । పోయెడిదే యిట్లు? వోకు పోకు’ మనుడు భూ 

నాయకు(డు మరలి పటుకో | పాయత్తత. ద్రొక్కంబడ్డయహిగతి( గవిసెన్‌. 206 


ప్రతిపదార్థం: నీ+అట్టివాండున్‌= నీవంటివాడు-రారాజు; ఇట్లు పోయెడిదే?= ఈ రీతిగా పారిపోవుటయేనా?; ఇస్సీ= ఛా, ఛా; 
పోకుము+పోకుము= పోవద్దు, పోవద్దు; అనుడున్‌= అనగా; భూనాయకుండు= దుర్యోధనుడు; మరలి= వెనుకకు మరలి; 
పటు= ఎక్కువైన; కోప+ఆయత్తతన్‌= కోపం వచ్చినవాడై; త్రొక్కంబడ్డ= కాలితో (త్రొక్కబడిన; అహిగతిన్‌= పామువలె; 
కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవంటి రారాజు కూడా పారిపోయేదేనా? ఛీ ఛీ, పారిపోకు'-అనటంతో దుర్యోధనుడు తోక (త్రొక్కిన 
(త్రాచువలె కోపోద్రేకం వచ్చి వెనుకకు మళ్ళి అర్జునుడి నెదుర్కొన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు కవిసి రథంబులం గడచి కవ్వడిం దలపడియె; భీష్మ ద్రోణాది యోధవీరులు నొక్కున్ముడి మగిడి యధిపతి 
తోడన నిగిడి క్రీడియరదంబు( బొదివిరి; తక్కిన బలంబులు నంతకుమున్ను కాంతేయు దెస మరలి 
చూచుచుం బాటుచునికిం జేసి యేలినవా' డటుముటయును దొరలు తెగువకుం జొచ్చి తిరుగుటయుం 
గని తెంపుసేసి కూడికొని రభసంబునం జుట్టుముట్టి యతనిపై గ్రందుకొన నడరె; నవ్విధంబున వివిధ 
వ్యూహంబు లగు బహుయోధయూధంబులు గురిసిన యనేకాస్త్ర శస్త్రంబులు నానాప్రకారంబుల. 
గుప్పంగూరలుగాందొర.గినం బెరింగిన శౌర్యసంరంభంబున విజృంభించి విజయుం డాశ్చర్య ధుర్య 
నిరతిశయ రయభరిత(భుజుకరయుగళుం డయి రథరథ్య సారథి స్వాంగంబులు కాచికొని తన 
తోడంబుట్టువుల ప్రతిన లూహించి యొండుసేయ నొల్లక, సపరివారంబుగా ధార్తరాస్తుల భంగపెట్టం 
దలంచి, యింద్రదైవత్యంబును సత్యసంపాతంబును నరాతిసైన్య దైన్య సంపాదనంబును నగు సమ్మోహనాస్త్రంబుం 
బ్రయోగించిన. 207 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కవిసి= ఎదుర్కొని; రథంబులన్‌= తక్కినవారి రథములను; కడచి= దాటి; కవ్వడిన్‌= 
అర్జునునితో; తలపడియెన్‌= యుద్దాన్ని ప్రారంభించాడు; భీష్మ ద్రోణ+ఆది= భీష్ముడు, ద్రోణుడు మొదలైన; యోధవీరులున్‌= 
వీరులైన యోధులుకూడ; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; మగిడి= మరలి; అధిపతితోడన్‌+అ= దుర్యోధనుడితోనే; నిగిడి= 
నిలబడి; [క్రీడి+అరదంబున్‌= అర్జునుడి రథాన్ని; పొదివిరి= చుట్టుముట్టారు; తక్కిన బలంబులు= తక్కిన సేనలు; 
అంతకున్‌+మున్ను= అంతకు ముందుగానే; కౌంతేయుదెసన్‌= అర్జునుడివైపు; మరలి చూచుచున్‌= మళ్ళిచూస్తూ; 
పాణుచున్‌+ఉనికిన్‌+చేసి= పరుగెత్తుతున్నందున; ఏలినవా(డు= రాజు; అజుముటయును= ఎదుర్కొనుటయు; దొరలు= 
రథికులు; తెగువకున్‌+చొచ్చి= సాహసించి; తిరుగుటయున్‌= వెనుకకు తిరుగుటయును; కని= చూచి; తెంపు+చేసి= 
సాహసించి; కూడికొని= కలిసికొని; రభసంబునన్‌= వేగంగా; చుట్టుముట్టి= చుట్టున ఉండి; అతనిపైన్‌= అర్జునుడిమీద; 
క్రందుకొనన్‌= వ్యాపించుటకు; అడరెన్‌= విజృంభించాయి; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; వివిధ= పలురకాలైన; 
వ్యూహంబులు+అగు= వేర్వేరుగుంపులుగా తీర్చబడియున్న; బహుయోధ యూధములు= చాలమంది యోధులు కల సేనలు; 
కురిసిన= వర్షంగా వేసిన; అనేక+అస్త్రశస్త్రంబులు= అనేకమైన అస్త్రములు, శస్త్రములును; నానా ప్రకారంబులన్‌= అనేక 
రీతులుగా; కుప్పం గూరలుగాన్‌= రాసులు రాసులుగా; తొరంగినన్‌= పడిపోగా; పెరింగిన= వృద్ది అయిన; శౌర్య సంరంభంబునన్‌= 
పరా[క్రమముయొక్క ఉద్ధతితో; విజృంభించి= పచ్చుపరిగి; విజయుండు= అర్జునుడు; ఆశ్చర్యధుర్య= ఆశ్చర్యంతో నిండిన; 
నిరతిశయ= ఎక్కువగా అతిశయించిన; రయ= వేగముతో; భరిత= నిండిన; కరయుగళుండు+అయి= రెండుచేతులు 
కలవాడై; రథ= రథమును; రథ్య= గుర్రములును; సారథి= సారథిని; స్వాంగంబులు= తన అవయవాలు; కాచికొని= 
రక్షించుకొని; తన తోడంబుట్టువుల= తన సోదరులయొక్క; (ప్రతినలు= ప్రతిజ్ఞలు; ఊహించి= స్మరించి; ఒండు= మరొక 
రీతిగా; చేయన్‌+ఒల్లక= చేయ నిచ్చగింపక; సపరివారంబుగాన్‌= పరివారంతో సహా; ధార్తరాష్టులను= ధృతరాష్ట్ర కుమారులను; 
భంగము+పెట్టన్‌= అవమానించటానికి; తలంచి= తలచికొని; ఇం(దదైవత్యంబును= ఇంద్రుడు దేవతగా కలది; సత్య 
సంపాతంబునున్‌= సత్యమైన ఫలితం కలది; అరాతి= శత్రువులయొక్క; సైన్య= సైన్యమునకు; దైన్య= దైన్యమును; 
సంపాదనంబునున్‌+అగు= చేకూర్చునదియు అయిన; సమ్మోహనాస్త్రంబును= సమ్మోహనమనే అస్త్రమును; ప్రయోగించినన్‌= 
వేయగా. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 679 


తాత్పర్యం: అట్లా ఎదుర్కొని మధ్యలోని రథాలను దాటి అర్జునుడితో తలపడ్డాడు దుర్యోధనుడు. దానితో 
భీష్మద్రోణాదులు ఒక్కసారిగా వెనుదిరిగి రాజుతోపాటుగా అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. తక్కిన సేనలు 
అంత (క్రితమే అర్జునుడివైపు చూస్తూ పరిగెత్తుతున్నాయి కనుక దుర్యోధనుడు తలపడటం, తక్కిన రథికులందరూ 
ఏదో ఒకటి అవుతుందని తెగించి వెనుకకు తిరగటం చూచి, తెగించి, కూడుకొని, చుట్టుముట్టాయి. ఇట్లా అనేక 
సేనలు ఒక్కసారిగా మీదికి వచ్చి అనేక అస్త్రశస్తాలు ప్రయోగిస్తూంటే అర్జునుడు విజృంభించి, ముందు తన 
రథాన్ని, గుర్రాలను, సారథిని, తనను రక్షించుకొంటూ, వారందరిని ఏమి చేయాలా? అనే ఆలోచనలో భీముని 
ప్రతిజ్ఞ జ్ఞాపకం వచ్చి దుర్యోధనుడిని అప్పుడు ఏమీ చేయకపోయినా, సపరివారంగా కౌరవులను అవమానపరచాలని 
అనుకొని, సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్తానికి ఇంద్రుడు దేవత. ప్రయోగిస్తే విఫలం కాని దివ్యాస్త్రమది. 


ఆ. ఆయుధములు విడిచి యంగముల్‌ సోలంగ. । దలలు మెడలు. జక్క నిలువ కొటిగ 
నెల్లవారు నెటుక లెడలి చొక్కెక్కిని । ద్రాతిశయము గూరినట్టు లైరి. 208 


ప్రతిపదార్థం: ఆయుధములు= చేతిలోని శృస్తాలు; విడిచి= విడిచిపెట్టి; అంగముల్‌= శరీరాలు; సోలంగన్‌= తూలిపోగా; 
తలలు; మెడలున్‌= మెడలును; చక్కన్‌= బాగుగా; నిలువక= నిలబడక; ఒజగన్‌= (ప్రక్కకు ఒరిగిపోగా; ఎల్లవారున్‌= 
అందరును; ఎఖుకలు= జా[గ్రదవస్టలో ఉండే తెలువులు; ఎడలి= తొలగిపోయి; చొక్కు+ఎక్కి= మత్తెక్కి; నిద్రా+అతిశయము= 
ఎక్కువని(ద్ర; కూరినట్టుల= కూరుకొని వచ్చినట్టు; ఐరి= అయినారు. 


తాత్సర్యం: ఆయుధాలు విడిచిపెట్టేశారు. శరీరాలు సోలిపోతున్నాయి; తలలు, మెడలు నిలవకుండా ఒరిగిపోయాయి. 
అందరూ స్పృహ తప్పి ఎక్కువ నిద్ర కూరుకొని వచ్చినట్టుగా అయిపోయారు. 


విశేషం: అర్జునుడు దుర్యోధనాదులను చంపటానికి భీమాదులు చేసిన (ప్రతిజ్ఞలు అడ్డం వచ్చాయి. కర్టుడు వెన్నిచ్చి 
పారిపోవటం చేత అతడిని చంపటం రణధర్మం కాదు. ఇక మిగిలిన చర్య వారి తలపాగలను హరించటం. తలపాగలను 
తలలకే ప్రతీకలుగా భావించటం రణమర్యాద. దానికి అనుగుణంగా సమ్మోహనాస్తాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ 
అస్త్రాన్ని అర్జునుడికి కుబేరుడిచ్చాడు. అది శత్రువుల ఓజస్సును, తేజస్సును హరించి నిద్రవంటి మైకంలో ముంచివేస్తుంది. 
దీనిని గాంధర్వాస్త్రమనీ, ప్రస్వాపనాస్త్రమనీ, మోహనాస్త్రమనీ కూడా పిలుస్తారు. సమ్మోహనాస్త్ర, ప్రభావంవలన కౌరవవీరులందరూ 
శరీర ప్రజ్ఞను కోల్పోయారు. మొదట ఆయుధాలు చేతులలో నుండి జారాయి. దేహాలు తూలాయి. తలలు మెడలు ఒరిగాయి. 
ప్రజ్ఞ పోయింది, మత్తెక్కింది. గాఢనిద్ర (మత్తు) కూరుకొన్నది. అందరూ వివశులైనారు. దీనికి విరుగుడు (ప్రజ్ఞాస్త్రం. అది 
ద్రోణ భీష్ములకు తెలుసు. వారిరువురూ (ప్రయోగించలేదు. సమ్మోహనా[స్తాన్ని మన్మథుడు ప్రయోగిస్తాడనే (ప్రతీతి ఉన్నది. 
అది వేరు. యుద్దరంగాలలో (ప్రయోగించే సమ్మోహనాస్త్రం వేరు. మూలంలో సమ్మోహనాస్త్రం ప్రయోగించిన తరువాత 
అర్జునుడు బాణాలను ఆకాశంనిండా కప్పి, గాండీవజ్యారావంతో, దేవదత్త ధ్యానంతో వారి మనస్సులనూ దేహాలనూ 
సంక్షోభపరచినట్టు చెప్పబడింది. చచ్చిన పామును కర్రతో కొట్టినట్టున్న ఈ అంశాన్ని తిక్కన వదలిపెట్టినట్టున్నాడు. (సంపా.) 


వ. అప్పుడు పాండవోత్తముం డుత్తర మాటలు దలంచి యుత్తరుం గనుంగొని. 209 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; పాండవ+ఉత్తముండు= పాండవులలో ఉత్తముడైన అర్జునుడు; ఉత్తరమాటలు= 
తాము వచ్చేటప్పుడు ఉత్తర చెప్పిన మాటలు; తలంచి= జ్ఞప్తికి తెచ్చుకొని; ఉత్తరున్‌= ఉత్తరుని; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు ఉత్తర తనతో చెప్పిన మాటలను తలచుకొని, ఉత్తరుకుమారుడిని చూచి. 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“ఇక్కురుసైన్యంబు సొక్కు దక్కకమున్న । గ్రక్కునం జనుము; రారాజు ద్రోణ 
తనయుండు. జుట్టిన తలచుట్లు నల్లని । యవి; సూతపుత్రు శిరోంబరంబు 
పచ్చనియది; కుంభభవ కృపాచార్యుల । యుష్టీషములు వెల్ల; లుఅక నీవు 
దె మ్మింతవట్టును; దేవనదీసూను6 । డియ్యస్త్రమునకు మా టిటు(గు( గాన 


ఆ. నతండు దెలిసియుండు; నాతని దెస వోకు' । మనిన మత్యరాజతనయు. డెలమి 
దొలశక నొగలం బగ్గములు గట్టి చని వాని । నెల్ల దెచ్చి యరద మెక్కుటయును. 210 


ప్రతిపదార్థం: ఈ+కురుసైన్యంబు= ఈ కౌరవసేన; చొక్కు తక్కకమున్ను+అ= మత్తు వదలకముందే; (గ్రక్కునన్‌= వెంటనే; 
చనుము= వెళ్ళుము; రారాజు= దుర్యోధనుడు; |ద్రోణతనయుండున్‌= అశ్వత్థామ; చుట్టిన తలచుట్టు= చుట్టుకొన్న తలపాగలు; 
నల్లని అవి= నల్లనివి; సూతపు(త్రు= కర్షుడియొక్క; శిరస్‌+అంబరంబు= తలపాగల; పచ్చని+అది; కుంభభవ= (ద్రోణుడియొక్క; 
కృపాచార్యుల= కృపాచార్యుడియొక్క; ఉప్టీషములు= తలపాగలు; వెల్లలు= తెల్లనివి; నీవు; ఉజక= లక్ష్యపెట్టక; ఇంతవట్టును= 
ఇంతవరకు; తెమ్ము= తీసికొనిరమ్ము; దేవనదీసూనుండు= భీష్ముడు; ఈ+అస్త్రమునకున్‌= ఈ మంత్రబాణానికి; మాణు= 
విరుగుడు; ఎయుంగున్‌= ఎరుగును; కానన్‌= అందుచేత; అతండు= భీష్ముడు; తెలిసి+ ఉండున్‌= తెలివి కలిగి ఉంటాడు; 
ఆతని దెస= ఆతని దిక్కునకు; పోకుము= పోవద్దు; అనినన్‌= అనగా; మత్స్యరాజతనయు(డు= ఉత్తరుడు; ఎలమి తొలం 
కన్‌= సంతోషం హెచ్చుకాగా; నొగలన్‌= సారథి కూర్చుండే చోట; పగ్గములు= గుర్రాల పగ్గాలను; కట్టి; చని= వెళ్ళి; 
వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; తెచ్చి= తీసికొని వచ్చి; అరదము= రథం; ఎక్కుటయును= ఎక్కగా. 


తాత్సర్యం: “ఈ కౌరవసేనకు మత్తు వదలక పూర్వమే వెంటనే నీవు వెళ్ళి వారి తలపాగలు తీసికొనిరమ్ము. 

దుర్యోధన, అశృత్తామల తలపాగలు నల్లనివి. కర్షునిది పచ్చనిది. ద్రోణ, కృపాచార్యులవి తెల్లనివి. అంతవరకే 
థి శా (ac) ర. 

తెమ్ము. భీష్ముడికి ఈ అ'స్తానికి విరుగుడు తెలుసు. కనుక తెలివిగానే ఉంటాడు. ఆయనవైపు పోవద్దు అనగానే 

మహాసంతోషంతో ఉత్తరుడు గుర్రాలపగ్గాలు నొగలకు కట్టి, దిగి వెళ్ళి అవి తీసికొని వచ్చి రథం ఎక్కాడు. 


విశేషం: కురువీరుల వ(స్తాలను బొమ్మపాత్తిళ్ళకుగా తెచ్చి యిమ్మని ఉత్తర బృహన్నలను ముద్దుగా కోరింది. 'చీరలు తేవటం 
ఏమంత పనిలే?' అని బృహన్నల (అర్జునుడు) మాట ఇచ్చాడు. ఆ వస్తా లేవి? అనే మీమాంస ఉన్నది. అర్జునుడు తలచుట్టు, 
శిరోంబరాలు, ఉష్టీషాలు తెమ్మని ఉత్తరుడికి చెప్పాడు. యుద్దాలలో తలపాగలు చుట్టుకొంటారా? శిరః కవచాలనో, కిరీటాలనో 
ధరిస్తారా? అని అనుమానం కలుగకమానదు. తిరిగివెళ్ళేటప్పుడు అర్జునుడు దుర్యోధనుడి కిరీటంలోని రత్నాలను డులిచి 
వెళ్ళివస్తున్నానని చెప్పాడట! తెలుగులో తలపాగలని చెప్పబడుతున్నప్పుడు కిరీటాలతోపాటు తలకట్టు కూడా ఉండి ఉండాలి. 
అవి ఉత్తమవీరులకే ఉంటాయి. వారి వారి అధికారాలను బట్టి, అభిమతాలను బట్టి ఆ వ(స్తాలకు వర్ణాలుకూడా ఉంటాయి. 
మహావీరులు ఉజ్జ్యలకిరీటాలు ధరించేటప్పుడు కుదుళ్ళలో గట్టిగా ఒత్తుకొనకుండా ఉండటానికీ, కుదుపులకు ఆగి నిలవటానికీ 
శిర్బస్తాణాలకు తోడుగా శిరోంబరాలను కూడా ధరించేవారు. ఇవి వీరులకు తప్ప సామాన్యులకు ఉండకపోవచ్చును. 
అందువలననే అయిదుగురి ఉష్లీషాలనే తెమ్మని చెప్పాడు అర్జునుడు. భీష్ముడుకూడా ఉష్షీషధారియే. కాని అవసరం లేదు 
కాబట్టి అతడి తలపాగా రంగు చెప్పలేదు. పాత్రల ప్రవృత్తులకు తగిన రంగులే తలపాగలకు ఉండటం విశేషం. తలపాగలు 
తీయాలంటే కిరీటాలు కూడా తీయాలి. అట్టా తీయటం శృంగభంగానికి గుర్తు. (సంపా.) 


వ. “ఈ రథబృందంబుల యిటుకటంబు వెడలి నిలుత' మని కదలినం గిరీటిం దాంకి గురుపితామహుండు 
శరవర్షంబులు గురిసిన. 211 


విరాటపర్వము - పంచనూశ్వాసము 681 


ప్రతిపదార్థం: ఈ రథబృందంబుల= ఈ రథ సముదాయాలయొక్క; ఇణుకటంబు= ఇరుకుచోటును (దాటి); వెడలి= 
బయటికి వెళ్ళి నిలుతము+అని= నిలుద్దామని; కదలినన్‌= కదలగా; కురుపితామహుండు= భీష్ముడు; కిరీటిన్‌= అర్జునుని; 
తాంకి= ఎదిరించి; శరవర్షంబులు= బాణాల వానలు; కురిసినన్‌= కురిపించగా. 


తాత్సర్యం: 'ఇక్కడ రథాలతో ఇరకాటంగా ఉన్నది. బయటపడి నిలుద్దా' మని అర్జునుడు కదలగానే భీష్ముడు 
అతడిపై బాణవర్షం కురిపించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ఆతని రథ్యంబుల( డ । త్పూతుని నొప్పించి సాంద్ర సునిశిత బాణ 
వ్రాతంబు మేన నించి పృ । థాతనయుండు నిలిపి వెడలె దర్పోజ్ఞ్వలు(డై. 212 


ప్రతిపదార్థం: ఆతని= భీష్ముడియొక్క; రథ్యంబులన్‌= గుర్రాలను; తద్‌+సూతునిన్‌= అతడి సారథిని; నొప్పించి= నొవ్వగొట్టి; 
సాం(ద్ర= దట్టమైన; సునిశిత= వాడియైన; బాణధ్రాతంబు= బాణ సముదాయాన్ని; మేనన్‌= శరీరాన; నించి= నింపి; 
పృథాతనయు(డు= అర్జునుడు; నిలిపి= ఆతడిని ఆపి; దర్శ+ఉజ్ఞలుడు+ఐ= దర్సంతో ప్రకాశించేవాడై; వెడలెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ భీష్ముడి గుర్రాలను, సారథిని నొచ్చేటట్టు కొట్టి, ఆతడి శరీరాన మరికొన్ని వాడిబాణాలు నాటటంతో 
అతడు ఆగిపోయాడు. అప్పుడు దర్పంతో అర్జునుడు ప్రకాశిస్తూ వెళ్ళాడు. 


వ. ఇవ్విధంబున నరదంబుల యిజఖుకటంబు గడచి యెడ€ గలుగ నిలిచి రాహు నిగ్రహ నిరాస భాసురుం డగు 
భానుండునుం బోలె వెలుంగుచున్నంత బలంబులు దెలిసిన. 213 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అరదంబుల= రథాలయొక్క; ఇణుకటంబు= ఇరుకుగా ఉండేచోటును; 
కడచి= దాటి; ఎడ+కలుగన్‌= వ్యవధానం ఉండేటట్లుగా; నిలిచి= ఆగి; రాహు నిగ్రహ= రాహువుయొక్క బాధ; నిరాస= 
తొలగటం వలన; భాసురుండు+అగు= (ప్రకాశించే; భానుండునున్‌+పోలెన్‌= సూర్యుడివలె; వెలుంగుచున్‌+ఉన్న+అంతన్‌= 


ప్రకాశిస్తూ ఉండగా; బలంబులు= సేనలు; తెలిసినన్‌= తెలివి రాగా. 


తాత్సర్యం: ఈ రీతిగా రథాల సందులో నుండి బయటికి వెళ్ళి కొంచెం దూరంగా నిలబడి, (గ్రహణకాలంలో 
ఏర్పడిన రాహు నిగ్రహం నుండి తొలగి ప్రకాశిస్తున్న సూర్యుడివలె అర్జునుడు ప్రకాశింపసాగాడు. అంతలో సేనలకు 
తెలిఏ వచ్చింది. 


ఆ. కౌరవేశ్వరుండు గనువిచ్చి దిక్కులు | గలయ( జూచి పార్టు గాంచి కడగి 

యడర( జూచుటయును నమరనదీసూను( । డతని కిట్టు లనియె నల్ల నగుచు. 214 
ప్రతిపదార్థం: కారవ+-ఈశ్వరుండు= దుర్యోధనుడు; కనువిచ్చి= కన్నులు తెరచి; దిక్కులు= చుట్టుప్రక్కలు; కలయన్‌= 
అంతటా; చూచి= పరికించి; పార్టున్‌= అర్జునుడిని; కాంచి= చూచి; కడంగి= యుద్దానికి పూని; అడరన్‌= విశదమయ్యేటట్టు; 
చూచుటయును= అనుకోగా; అమరనదీ సూను(డు= భీష్ముడు; అల్ల నగుచున్‌= ఇంచుకనవ్వుతూ; అతనికిన్‌= దుర్యోధనుడితో; 
ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తెలివివచ్చి కన్నులు తెరచి నలువైపులా చూచి, అర్జునుడు కనబడగా, అతడిపై యుద్దం 
చేయటానికి సిద్దపడుతూ ఉండగా భీష్ముడు మెల్లగా నవ్వుతూ అతడితో ఇట్లా అన్నాడు. 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఇంత యెటుంగవు సైన్యము । లింతవడిం దలల చీర లెటు(గక మోహా 

క్రాంతంబులయ్యెం బని దెగు6। గౌంతేయుండు సొరండుగాని క్రౌర్యంబునకున్‌. 215 
ప్రతిపదార్థం: ఇంత= జరిగినదంతా; ఎజుంగవు= నీవు ఎరుగవు; సైన్యములు= సేనలు; ఇంతవడిన్‌= ఇంతసేపును; తలల 
చీరలు= తలపాగాలు; ఎణు(గక= ఎట్లా ఉన్నాయో! తెలియక; మోహ+ఆ(క్రాంతంబులు= మోహంచేత ఆ(క్రమించబడినవి; 


అయ్యెన్‌= అయ్యాయి; కౌంతేయు(డు= అర్జునుడు; క్రార్యంబునకున్‌= (క్రూరకర్మకు; చొర(డు+కాని= పూనుకొనలేదు తప్ప; 
(పూనుకొన్నచో); పని= యుద్దకర్మ; తెగున్‌= పూర్తి అయి ఉండేది. (అందరూ చనిపోయి ఉండేవారు.) 


తాత్సర్యం: 'రాజా! నీవు జరిగినదంతా ఎరుగవుకాని, సైనికులు తలలు, తలగుడ్డలు తెలియకుండా మోహంతో 
పడిపోయారు. అర్జునుడు క్రూరంగా ప్రవర్తించలేదు. అట్టా ప్రవర్తించి ఉంటే మనపని అయిపోయి ఉండేది. అనగా 
మనలనందరిని చంపి ఉండేవాడు అని తాత్సర్యం. 
విశేషం: 1. ఇందులో భీష్ముడు పలికిన వాక్యాలు రాచకొలువు మర్యాదకు అద్దం పట్టుతున్నాయి. సామాన్యంగా రాచకొలువులో 
రాజుకు అవమానం కలిగే మాటలు ఆయనను ఉద్దేశించి అనకూడదు. రాజుకు అస్వస్థత ఏర్పడితే పలుకరించటానికి 
పోయినవారు “శత్రువులకు ఆరోగ్యం బాగాలేదని విన్నాను అని అనటం మర్యాద. అట్లాగే భీష్ముడు అభిమానధనుడైన 
రారాజుకు అతడి దీనస్థితిని తెల్పటానికి బదులు “ఇంత యెజుంగవు సైన్యము లింతవడిం దలలచీర లెజుంగక 
మోహా(క్రాంతంబులయ్యె' - అన్నాడు. నీవు అనటానికి బదులు సైన్యము లనటం మర్యాద. సైన్యాలన్నీ ఏ స్థితిలో ఉన్నాయో 
నీవూ ఆ స్థితిలోనే ఉన్నావు- అని ధ్వని. సమ్మోహనాస్త్ర ప్రభావానికి లొంగని భీష్ముడు ఈ విధంగా హెచ్చరించటం గమనార్హం. 
2. మూర్చపోయిన వారిని చంపకుండా విడవటం ఉత్తమ యుద్దవీరుడి లక్షణం. దానిని అర్జునుడు పాటిస్తాడా? లేదా? 


అని భీష్ముడు వేచిచూచినట్టున్నాడు. అర్జునుడు తలపాగలు తొలగించటంవరకే పరిమితమై, తలలు తీయకుండా ఉండటం 
అతడి దయాగుణానికి నిదర్శనమని భీష్ముడు వ్యాఖ్యానించటం దుర్యోధనుడికి కీలెరిగి వాతపెట్టిన వైఖరిగా తోస్తుంది. 


3. పని+తెగున్‌= అనేది 'మన పని సరి” అనే జాతీయానికి ప్రతిరూపం. (సంపా.) 
క మెడ యొటగం జేతికైదువు । వడ నిను నీ వెటు(గకున్న భంగి గనియుం గ 


వ్వడి యూరకుండు నటె చె । ప్పెడు కొలందియె వాని కరుణపెంపు కుమారా! 216 


ప్రతిపదార్థం: మెడ+ఒజగన్‌= మెడ ఒరిగిపోగా; చేతికైదువు= చేతిలోని ఆయుధం; పడన్‌= పడిపోగా; నినున్‌= నిన్ను; నీవు+ 
ఎణు(గక+ఉన్న భంగిన్‌= నీవు తెలియని పరిస్థితిని; కనియున్‌= చూచికూడా; కవ్వడి= అర్జునుడు; ఊరకుండున్‌+అటె= ఏమీ 
చేయక ఊరకున్నాడట; కుమారా!= దుర్యోధనా!; వాని కరుణపెంపు= వాడి దయాతిశయం; చెప్పెడు కొలందియె= చెప్పనంతటిదా! 
(చెప్పలేనంతటిది.) 


తాత్సర్యం: మెడ ఒరిగిపోయి, చేతిలో ఆయుధం జారిపోయి, నిన్ను నీవు తెలియని స్థితిలో ఉండటం చూచి కూడ 
అతడు ఏమీ చేయక వదలి వేశాడంటే అతడు ఎంత దయాఘనుడో వేరే చెప్పవలెనా దుర్యోధనా! 


వ. అతండు మన ప్రాణంబులపై రా నొల్లక నిలిచిన మన మింతట నిలుచుట కార్యంబు. 217 


ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; మన ప్రాణంబులపైన్‌= మన ప్రాణాలమీదికి; రాన్‌+ఒల్లక= వచ్చుట కిష్ట్రపడక; 
నిలిచినన్‌= ఆగగా; మనము; ఇంతటన్‌= ఇంతటితో; నిలుచుట= ఆగుట; కార్యంబు= చేయదగిన పని. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 683 


తాత్పర్యం: అర్జునుడు మన ప్రాణాలు తీయకుండా వదలివేశాడు కనుక, మనంకూడా ఇంతటితో యుద్దంమాట 
తల పెట్టకుండా ఉండటం మంచిది. 


ఉ.  మోహనబాణపాతమున ముందలచీర లెటుంగ కున్నయీ 
బాహుబలంబుతో. గడంగి పార్గుని దాశెడుబుద్ధి గ్రమ్మబిన్‌ 
సాహసవృత్తి. జేసి యవిచారత. బోయితిమేని వాండు పూ 
ర్థాహుతి సేయందే మనల నందటి నొక్కట మార్గణాగ్నికిన్‌? 218 


ప్రతిపదార్థం: మోహన బాణపాతమునన్‌= సమ్మోహనాస్త్రం వేయటంతో; ముందలచీరలు= ముందరి తలమీదనున్న గుడ్డలు; 
ఎయింగక+ఉన్నన్‌= తెలియక ఉండగా; ఈ బాహు బలంబుతోన్‌= కేవలం ఇటువంటి బాహుపరా(క్రమంతోనే; కడంగి= 
పూనుకొని; పార్టునిన్‌= అర్జునుడిని; తాడెడుబుద్దిన్‌= ఎదుర్కొను తలంపుతో; [క్రమ్మజన్‌= మరల; సాహసవృత్తిన్‌+చేసి= 
తెగించే చిత్తవృత్తితో; అవిచారతన్‌= ఆలోచనలేకుండా; పోయితిమి+ఏనిన్‌= వెళ్ళితిమా; వాండు= ఆ అర్జునుడు; మార్గణ+అగ్నికిన్‌= 
బాణాలనే అగ్నికి; మనలన్‌= మనలను; అందణన్‌= అందరిని; ఒక్కటన్‌= ఒక్కసారిగా; పూర్ణ+ఆహుతి= పూర్ణాహుతిని; 
చేయండే?= చేయడా?; (పూర్ణాహుతి అనగా హోమాలు చేసినప్పుడు చివరన మిగిలి ఉన్న నేతినంతను ఒక్కసారిగా హోమం 
చేయటం.) 


తాత్పర్యం: అర్జునుని సమ్మోహనాస్త ప్రయోగం వలన మనం తలగుడ్డ లెరుగకుండా ఉండే స్థితిలో పడి 
ఉండినాము. అలాంటప్పుడు మనకున్న కేవల బాహుబలాన్నే నమ్ముకొని, ఇంకా అతడిని అనాలోచితంగా చొరవగా 
ఎదిరిస్తే ఇప్పుడు అతడు తన బాణాన్నితో మనలనందరిని ఒక్కసారిగా, పూర్ణాహుతి చేసే విధంగా ఏమీ మిగలకుండా 
చంపి వేయడా? 


విశేషం: 1. అలం: రూపకం, లోకోక్తి. 


2. దుర్యోధనాదులు అంతటితో యుద్దం ఆపితే ఉచితంగా ఉంటుంది - అనే తన అభిప్రాయానికి తగిన హేతువును 
భీష్ముడు చెప్పుతున్నాడు. సమ్మోహనాస్త్ర (ప్రభావానికి లొంగి ఓజస్సును, తేజస్సును కోల్పోయి, తలగుడ్డలు పోయాయన్న 
సంగతిని కూడా (గ్రహించలేని మైకంలో ఇంకా ఉండి, చేతులలోనుండి ఆయుధాలు జారి నేలమీద పడ్డాయన్న స్పృహకూడా 
లేకుండా మరల యుద్దానికి పూనుకొనటం సాహసమౌతుంది. (జయించటం వీలుకాని దాని కొరకు చేసే మూర్థప్రయత్న 
మౌతుంది). అవిచార మూలకమైన అవివేక (క్రియ అవుతుంది. (ప్రాణాలతో వదలిపెట్టినా వదలిపోక, అవివేకంతో, అహంకారంతో 
మరల తనమీదకు దండెత్తితే కౌరవులను చంపటం తప్ప మరొక మార్గంలేదని భావించే స్థితిని మనమే కల్పించుకొంటాం- 
అన్నాడు. ఇది యజ్ఞంలో యజమానుడు సంపూర్ణ ఫల సిద్ది కొరకు ఆత్మార్పణానికి ప్రతిగా పూర్ణాహుతిని అగ్నికి అర్పించటం 
వంటిది. దానితో యజ్ఞం సఫలం కావటం జరుగుతుంది. ఇది లోక న్యాయం. దీనిని ఆధారంగా చేసికొని తెలుగులో 
“పూర్ణాహుతి చేయటం” అనే ఒక జాతీయం పుట్టింది. ఉన్నదంతా అగ్నిపాలు కావటం కాని, వృథా చేసికొనటం గాని, ఎవరైనా 
తనంతట తాను సర్వనాశనానికి పాల్పడటం కాని జరిగేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. దానిని ఉటంకిస్తూ, మనం 
మరలా దాడి చేస్తే బాణాగ్నిలో మనలనందరినీ, ఎవ్వరూ మిగలకుండా, మారణహోమం చేయడా?- అని భీష్ముడు హెచ్చరించాడు. 


3. యజ్ఞం ముగిసేటప్పుడు చేసే పూర్ణాహుతిలో నేతితో తడిపిన కొబ్బరికాయ, పూలు, తాంబూలం వంటి మంగళ 
ద్రవ్యాలూ, నవరత్నాలవంటి విలువైన లోహాలూ మొదలైనవి పట్టుబట్టలో మూటకట్టి అన్నీ ఒక్కసారిగా అగ్నిలో మంత్రపూతంగా 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 

సమర్పించటం పరిపాటి. దుర్యోధనుడి పునర్యుద్దయత్నం అటువంటిదని భావం. ఒకవేళ అదే జరిగితే కౌరవుల జీవితాలే 
అంతటితో సమాప్తం కాగలవని హెచ్చరిక! అంత ఘాటుగా చెప్పితే తప్ప ఆ దురభిమాని మెదడు కెక్కదని భీష్ముడి తలంపు. 
(సంపా.) 


వ. కావున. 219 


తాత్పర్యం: అందుచేత. 


క. మనదేశమునకు( బోదము | మన మల్లన తెరువు వట్టి; మత్స్యవిభుని గో 

ధనము గొని యతండు ప్రీతిం | జనుంగా; కటు మనకు నంతచల మేమిటికిన్‌?' 220 
ప్రతిపదార్థం: మనదేశమునకున్‌= మనదేశానికి; మనము; అల్లనన్‌= మెల్లగా; తెరువు+పట్టి= దారిపట్టి; పోదము= పోదాం; 
అత(డు= అర్జునుడు; మత్స్యవిభుని= విరాటునియొక్క; గోధనమున్‌= గోవులనెడి ధనాన్ని; కొని= తీసికొని; (ప్రీతిన్‌= 
సంతోషంతో; అటు= ఆ దారిన; చనున్‌+కాక= వెళ్ళుగాక; మనకున్‌= మనకుకూడ; అంత చలము= మిక్కిలి పట్టుదల; 
ఏమిటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: మనదేశపు మార్గం పట్టి మెల్లగా మనం మనదేశానికి పోదాం. అర్జునుడు విరాటుడి గోవులను తోలుకుని 
అటుపోతాడు. కాకపోతే, మనకు మాత్రం అంత పట్టుదల ఎందుకు?” 


దుర్యోధను(డు పరాజితు(డై మరలి తన పురంబునకు( బోవుట (సం. 4-61-24) 


వ. అని చెప్పిన పితామహు హితవచనంబు లాకర్ణించి సంగ్రామాతికామియుం గోపాటోపఘూర్ణమాన 
మానసుండు నగు నమ్మానవేశ్వరుండు నిట్టూర్పు నిగిడించి, యుద్రేకంబు దక్కి నిలిచెం; దక్కటివారలు 
నూర్ణితంబగు నర్దునానలంబు నాలోకించి ధార్తరాస్తు రక్షణ తాత్సర్యంబున శౌర్యంబు సాలించి, భీష్మువాక్య 
ప్రకారంబు సేసి; రిట్లందజు ముందర దమవచ్చిన వంకన తిరిగి యరుగుచున్నం గని కిరీటి శంఖరవ 
జ్యానాదంబులు సెలంగ6 గొండొకదవ్వు వెన్నడిం దఠిమి బిరుదులతోడి గొడుగులును, నడియాలంబులతోడి 
సిడంబులును వైపించుకొని తృప్తిం బొంది మరలువా(డై యెల్లవారును వినం బెద్దయెలుంగునం బోయి 
వచ్చెద నని చెప్పి, గాంగేయ ద్రోణ కృపాచార్యులకు( బ్రణామబాణంబు లేసి వారి వీడ్మొనినవా(డై, మిట్టకోలల 
రారాజుమకుటంబు మణులు డులిచి యతనికిం జెప్పినవా(డై, యఖర్వబాహా గర్వ నిర్వహణంబు మెజియ 
నప్పుడు మధ్యందినమార్తాండప్రచండుం దగుచుండం గౌరవవీరు లతనిం దేటి చూడనుం జాలక చని; 
రతండును జూపటిం దోలి నిలిచిన మదపుటేనుంగు చందంబున నిలిచి విరాటతనయున కిట్లనియె. 221 

ప్రతిపదార్థం: అని చెప్పిన= అట్టు చెప్పిన; పితామహు వచనంబులు= భీష్ముడి మాటలను; ఆకర్లించి= విని; సంగ్రామ+ 

అతికామియున్‌= యుద్దము నెక్కువగా కోరేవాడును; కోప+ఆటోప= కోపంయొక్క ఆధిక్యంచేత; ఘూర్లమాన= తిరుగుడు 
పడుతున్న; మానసుండున్‌+అగు= మనస్సు కలవాడునైన; ఆ+మానవ+ఈశ్వరుండు= ఆ దుర్యోధనుడు; నిట్టూర్సు= పెద్ద 
ఊర్పును; నిగిడించి= విడిచి; ఉ(ద్రేకంబు= ఆవేశం; తక్కి= మాని; నిలిచెన్‌= ఉన్నాడు; తక్కటివారలు= మిగిలినవారు; 
ఊర్జితంబు+అగు= పెరిగిన; అర్జున+అనలంబున్‌= అర్జునుడనెడి అగ్నిని; ఆలోకించి= చూచి; ధార్తరాష్టు= దుర్యోధనుడి 


విరాటపర్వము - పంచనూశ్వాసము 685 


యొక్క; రక్షణ= రక్షించుట యందలి; తాత్పర్యంబునన్‌= ఆసక్తితో; శౌర్యంబు= పరాక్రమాన్ని; చాలించి= మాని; భీష్మూ 
భీష్ముడి యొక్క; వాక్య(ప్రకారంబు= మాటప్రకారం; చేసిరి; ఇట్టు= ఈ రీతిగా; అందయున్‌= అందరును; ముందర= 
ఇదివరకు; తమ వచ్చిన= తాము వచ్చిన; వంకన్‌+అ= వైపునకే; తిరిగి అరుగుచున్‌+ఉన్నన్‌= మరలి వెళ్ళుతూ ఉండగా; కని= 
చూచి; కిరీటి= అర్జునుడు; శంఖరవ= శంఖధ్వని; జ్యానాదంబులు= నారియొక్క ధ్వనులు; చెలంగన్‌= ధ్వనించగా; కొండొక 
దవ్వు= కొద్ది దూరం; వెన్నడిన్‌= వెన్నంటి; తణీమి= తరుముకొని వెళ్ళి; బిరుదులతోడి= బిరుదులతో సహా; గొడుగులును= 
వెల్ల గొడుగులును; అడియాలంబులతోడి= ఆనవాళ్ళతోడి; సిడంబులును= జెండాలును; వైపించుకొని= పడవేసేటట్టు చేసి; 
తృప్తిన్‌= తృప్తిని; పొంది; మరలువాండు+ఐ= వెనుకకు మరలెడివాడై; ఎల్లవారును= అందరును; వినన్‌= వినునట్టుగా; 
పెద్ద+ఎలుంగునన్‌= పెద్ద కంఠధ్వనితో; పోయి వచ్చెదను+అని= పోయి వస్తానని; చెప్పి; గాంగేయ= భీష్ముడు; (ద్రోణ= 
ద్రోణుడు; కృపాచార్యులకున్‌= కృపాచార్యునకును; ప్రణామ బాణంబులు= నమస్కారాన్ని తెలిపే బాణాలు; ఏసి= వేసి; 
వారిన్‌= వారిని; వీడ్కొనిన వాండై= సాగనంపినవాడై; మిట్టకోలలన్‌= తీక్షణ బాణాలతో; రారాజు= దుర్యోధనుడి యొక్క; 
మకుటంబు మణులు= కిరీటమందలి మణులు; డులిచి= రాలేటట్టు చేసి; అతనికిన్‌= దుర్యోధనుడితో; చెప్పినవాండై= 
వెళ్ళివస్తానని చెప్పి; అఖర్వ= అడ్డులేని; బాహాగర్వ= బాహువులయొక్క గర్వముయొక్క; నిర్వహణంబు= నెరవేర్చటం; మెజయన్‌= 
ప్రకాశించగా; అప్పుడు= ఆ సమయాన; మధ్యందిన= మధ్యాహ్నపు వేళయందలి; మార్తాండ= సూర్యుడివలె; ప్రచండుండు= 
మిక్కిలి తీక్ష్‌ణమైనవాడు; అగుచున్‌+ఉండన్‌= అగుచుండగా; కౌరవవీరులు= కౌరవసేనలోని వీరులు; అతనిన్‌= ఆ అర్జునుడిని; 
తేజీచూడనున్‌+చాలక= తేరిపార చూడనైనా చూడలేక; చనిరి= వెళ్ళారు; అతండును= అర్జ్హునుడును; చూపజన్‌= చూచేవారిని; 
తోలి= పారద్రోలి; నిలిచిన= ఆగిన; మదము+ఏనుంగు చందంబునన్‌= మదించిన ఏనుగువలె; నిలిచి= ఆగి; 
విరాటతనయునకున్‌= ఉత్తరుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పల్కినాడు. 


తాత్సర్యం: అట్లా చెప్పిన భీష్ముడి హితవాక్యాలు విని, ఇంకా యుద్దమే చెయ్యాలని ఉన్నా, కోపావేశంతో మనస్సుడికి 
పోతున్నా అంతకూ ఒక నిట్టూర్పు వదిలి నిలిచాడు. ఆవేశం తగ్గించుకొన్నాడు. తక్కిన వీరులు కూడా అర్జును 
డంతకంతకు పెచ్చుపెరిగిపోవటం చూచారు. ఎట్లాగైనా దుర్యోధనుడిని రక్షించటమే ముఖ్యం అనుకొన్నారు. 
పరాక్రమాన్ని, ఆవేశాన్ని ఒక(ప్రక్కకు నెట్టారు. భీష్ముడి మాటల ప్రకారం వచ్చిన దారినే పోవటం (ప్రారంభించారు. 
అర్జునుడు వారిని చూచాడు. కొంతమేర తరిమాడు. వారి గొడుగులు ఊడగొట్టించాడు. జెండాలమీది ఆనవాళ్ళు 
తీయించాడు. అంతటితో తృప్తిపడి వారిని వదలివేసి మరలివెళ్ళుతూ తానింక పోయివస్తానని గట్టిగా ఒక కేకపెట్టి, 
భీష్మద్రోణ కృపాచార్యులకు నమస్కార బాణాలు వేసి వారికి వీడ్కోలు చెప్పి, వాడి బాణాలతో దుర్యోధనుడి 
కిరీటంమీద ఉన్న మణులను రాల్చి, అతడికి వెళ్ళి వస్తానని చెప్పి, సాటిలేని పరాక్రమంచేత మధ్యాహ్న సూర్యుడివలె 
చూడ శక్యం కాకుండా ఉండగా కౌరవసేనలు ఆతడి కేసి చూడలేకపోయారు. తమదారిన తాము పోవసాగారు. 
చూచేవారిని తరిమి నిలువబడి ఉన్న మదపుటేనుగువలె అర్జునుడు ఆగి ఉత్తరుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. రణమర్యాదలలో ఉండే కొన్ని సాంకేతికాంశాలు ఇందులో తిక్కన నిపుణంగా పేర్కొన్నాడు. 
ఇష్టం లేకపోయినా, కష్టంగా ఉన్నా, పరిస్థితుల ప్రభావానికి లొంగి, ప్రాణాలతో వదలిపెట్టిన శత్రువు కల్పించిన ఒక మంచి 
అవకాశంగా భావించి, తనవారి ముఖాలనన్నింటినీ చూచి, మార్గాంతరం లేదని వారు (ప్రకటించే హావభావాలను జీర్లించు 
కొనలేకపోయినా, బలవంతాన మన్నించి, కటకటపడుతూ ఓడి తిరిగివెళ్తే అభిమానధనుడైన ఆడంబరవీరుడి అంతరంగ 
చిత్రణాన్ని దుర్యోధనుడి చర్యలలో నాటకీయంగా తిక్కన రూపు కట్టించాడు. శత్రువు ఓడి తిరిగిపోతుంటే విజేత ఊరకుండలేడు. 
తన విజయాన్ని చాటుకొని, ఎదుటివారిని అవహేళనం చేసే చర్యలకు పాల్పడటం యుద్దాలలో సహజం. అర్జునుడు యుద్దనీతి 
తెలిసినవాడు, వివేకవంతుడు కావటంచేత ఉచితాలైన అవహేళన చర్యలు మాత్రమే చేశాడు. అవి - శంఖం, అల్లైత్రాడు 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొదలైన వాటిని (మోగించి, మరలా ఎదిరిస్తారా? అని కవ్వించాడు. ఆ కవ్వింపులకు స్పందించక దుర్యోధనాదులు తిరిగి 
వెళ్ళుతున్నారు. కొంత దవ్వు వారిని వెంటనంటి తరిమాడు. అప్పటికీ చడీచప్పుడు లేదు. అంత పౌరుష రహితంగా 
వెళ్ళిపోతున్న కౌరవవీరుల గొడుగులు, ధ్వజాలు నేలపై వేయించాడు. అంటే బిరుదులు లేని పిరికిపందలని వారిని క్రియాత్మకంగా 
హేళనం చేశాడు. దానికి తల ఒగ్గి కౌరవులు కిమ్మనకుండా పోసాగారు. ఇక, వారు చచ్చిన పాములతో సమానం. అందువలన 
తృప్తిపడి తానూ తిరుగుమొగం పట్టాడు. అయితే, తాను వెళ్ళివస్తా నని చెప్పటం వీరధర్మం. కౌరవులు ఓడిపోయినవారు 
కాబట్టి, చెప్పాపెట్టకుండా పోవటం వారి నైజం. అర్జునుడు తాను యుద్దాన్ని ముగిస్తున్నానని చెప్పే సూచనలు కొన్ని చేశాడు. 
భీష్మద్రోణాది శిష్టచతుష్టయానికి బాణాలతో నమస్కరించాడు. రారాజు ధరించే మణికిరీటంలోని కొన్ని మణులు రాలిపడేటట్టు 
బాణాలతో కొట్టి “ఈ ఓటమి నీ తేజస్సుకే ఒక గ్రహణం అన్నట్లు అవహేళనం చేస్తూ పంపాడు. పరిపూర్ణ విజయం సాధించిన 
విజయుడు మధ్యాహ్న సూర్యుడివలె ప్రచండుడుగా ప్రకాశించాడు. చూపరులను తోలి నిలిచిన మదపుటేనుగువలె ఏకైకవీరుడై 
నిలిచాడు. ఉగ్రుడైన అర్జునుడు ప్రచండసూర్యుడు; కోపాన్ని చల్లార్చుకొని విజయోత్సాహంతో నిలిచిన విజయుడు మదపుటేనుగు. 
ఇది అలంకార శిల్పం. (సంపా.) 


ఆ. 'పసులు మరలె శత్రుబలములు పీనుంగు । పెంట లయ్యె; రాజు బెద్దదొరలు€ 

జీర లొలువ( బడిరి; సిగ్గజి బిరుదులు । వైచి; రింక మగుడవలదె మనకు. 222 
ప్రతిపదార్థం: పసులు= ఆవులు; మరలెన్‌= మన ఊరికి మళ్ళాయి; శత్రుబలములు= శత్రువుల సేనలు; పీనుంగు 
పెంటలు= చచ్చిన శవాల (ప్రోవులు; అయ్యెన్‌= అయ్యాయి; రాజున్‌= దుర్యోధనుడును; పెద్దదొరలున్‌= గొప్ప వీరులైన 


రథికులును; చీరలు= వ(స్తాలు; ఒలువంబడిరి= తీసివేయబడ్డారు; సిగ్గజీ= సిగ్గువదలి; బిరుదులు= పరాక్రమ చిహ్నాలను; 
వైచిరి= పడవేశారు; మనకున్‌= మనం; ఇంకన్‌= ఇటుపై; మగుడవలదె?= మరలవద్దా? 


తాత్పర్యం: “గోవులను మరల్పాం, శత్రుసేనలను పీనుగు పెంటలు చేశాం. దుర్యోధనుడివి, పెద్ద రాజులవి, వీరులవి 
తలగుడ్డలు లాగేశాం. వారి పరాక్రమ బిరుదాలను పడవేయించాం. ఇంక మనం కూడా వెళ్ళుదాం. 


క. హయముల మరల్పు; మీ త । ల్లియు బంధులు నెడలు సంచలింప గుమురు గ 
ట్టి యెదురుసూతురు; వారికి. । బ్రియముగ శీఘ్రమ్మునం బురికి. బోవలయున్‌.” 223 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; మరల్పు= మరలించు; మీ తల్లియున్‌= మీ తల్లియును; బంధులున్‌= బంధువులును; 
ఎడలు= మనస్సులు; సంచలింపన్‌= కదలిపోయేటట్టు; గుమురు గట్టి= (ప్రోవై; ఎదురు చూతురు= నీకై యెదురు చూస్తూ 
ఉంటారు; వారికిన్‌= వారందరికిని; ప్రియముగన్‌= ్రీతికలిగేటట్టుగా; శీఘ్రమ్మునన్‌= వేగంగా; పురికిన్‌= నగరానికి; పోవలయున్‌= 
పోవాలి. 


తాత్సర్యం: ఇంక గుర్రాలను మరల్చుము. మీ తల్లి, బంధువులు దడదడలాడే గుండెలతో నీకొరకు గుమిగూడి 
ఎదురు చూస్తుంటారు. వారికి (పీతి కలిగేటట్టుగా ఇంక మనం నగరానికి పోవాలి.” 


వ. అనిన నతండును రథంబు మగిడించినం జని చని. 224 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండును= ఉత్తరుడు కూడ; రథంబు= రథాన్ని; మగిడించినన్‌= మరల్చగా; చనిచని= 
కొంతదూరం (ప్రయాణించి. 


తాత్సర్యం: అని అర్జునుడు పలుకగా ఉత్తరుడు విని రథాన్ని మరల్చి కొంతదూరం ప్రయాణం చేసి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 687 


తే. కాలు తక్కువ వారలు గలయ జెదరి । వెనుకం బడిపోవునెడం దన్ను! గని భయమున 
బ్రాణదానంబు వేండినం బార్జు. డభయ । హస్త మిచ్చుచు దయ పెనుపార బలుకు. 225 


ప్రతిపదార్థం: కాలుతక్కువ వారలు= పరుగెత్తలేనివారు; కలయన్‌= మిక్కిలి; చెదరి= అటొకడు ఇటొకడు చెదరిపోయి; 
వెనుకన్‌+ పడి పోవు+ఎడన్‌= వెనుకబడిపోయేటప్పుడు; తన్నున్‌= అర్జునుని; కని= చూచి; భయమునన్‌= భయంతో; 
ప్రాణదానంబు= ప్రాణదానం చేయుమని; వేండినన్‌= ప్రార్థించగా; పార్టుండు= అర్జునుడు; అభయహస్తము= భయం లేదని 
తెల్సే హస్తాన్ని; ఇచ్చుచున్‌= చూపుతూ; దయ పెనుపారన్‌= దయ వృద్దిపొందగా; పలుకున్‌= మాట్లాడాడు. 


తాత్సర్యం: వేగంగా వెళ్ళలేని కొందరు సేనతోపాటు పారిపోలేక అటు ఇటు చెదరి వెనుకపడగా, వారు అర్జునుడిని 
చూచి భయపడి ప్రాణదానం చేయుమని కోరగా అభయహస్త మిచ్చి దయతో వారిని పలుకరించాడు. 


వ. ఇట్లు నానావిధ దీనదశా దందహ్యమాను లగు కృపణులం దన కృపామృతంబునం దడిపినం దేటి వారు 

దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవుచుండ ధనంజయుండు భూమింజయుం జూచి. 226 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; నానావిధ= పలురకాలైన; దీనదశా= దీనావస్టలతో; దందహ్యమానులు+అగు= దహింప 
బడుతున్న; కృపణులన్‌= దీనులను; తన= తనయొక్క; కృపా+అమృతంబునన్‌= దయ అనెడి అమృతంతో; తడిపినన్‌= 
తడుపగా; తేరి= తేరుకొని; వారు= ప్రాణాలతో వదలబడినవారు; దీవించుచున్‌= అర్జునుడిని ఆశీర్వదిస్తూ; ప్రణమిల్లుచున్‌= 
నమస్కరిస్తూ; పొగడుచున్‌= స్తుతిస్తూ; పోవుచున్‌+ఉండన్‌= వెళుతూ ఉండగా; ధనంజయుండు= అర్జునుడు; భూమింజయున్‌= 
ఉత్తరుని; చూచి. 


తాత్సర్యం: ఈ రీతిగా పలురకాలైన దీనదశలతో దహించబడే దీనులను అర్జునుడు తన దయామృతంతో 
తడిపాడు. దానితో వారు తేరుకొని, అతడిని దీవించారు, నమస్కారాలు చేశారు, పొగిడారు. వారి దారిన వారు 
వెళ్ళారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. ఉదాత్తుడైన అర్జునుడు ఎంతటి ధీరుడో, వీరుడో అంతటి కరుణామయుడు. (సంపా.) 


ఆ. 'కురుబలంబు గెలిచి గోవుల గ్రమ్మజి | దెచ్చు టెల్ల నీ యుదీర్ణ బాహు 

బలమకా(గ నీవు పలుకుము; వెలింబుచ్చు । టుడుగు మధిపుపాల నొండు దెటి(గు.’ 227 
ప్రతిపదార్థం: కురుబలంబున్‌= కౌరవసేనను; గెలిచి= జయించి; గోవులన్‌= ఆవులను; (క్రమ్మణన్‌= మరలించి; తెచ్చుట= 
తీసికొని రావటం; ఎల్లన్‌= అంతయును; నీ= నీయొక్క; ఉదీర్ల= గొప్పదైన; బాహుబలము+అ= పరా(క్రమమే; కాంగన్‌= 
అగునట్టు; నీవు; పలుకుము= చెప్పుము; అధిపుపాలన్‌= రాజుముందర; ఒండు+తెజంగు= మరొకవిధంగా; వెలిన్‌+పుచ్చుట= 
వెల్లడించటం; ఉడుగుము= మానుకొనుము. 


తాత్సర్యం: 'కౌరవసేనను జయించి గోవులను మరలించటం నీ పరాక్రమంవలననే జరిగిందని చెప్పుము. రాజుముందు 
వేరొక రీతిగా ప్రకటించవద్దు.' 


క. అనవుడు 'నీచేసిన యీ । పని నాచే గాకయునికి పతి యెటు(గ(డొకో! 
జనులు నిజము సేయుదురే । నిను నెణి(గింపకయ చెప్ప నేర్తునె పొసంగన్‌. 228 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; నీ చేసిన+ఈ పని= నీవు చేసిన ఈ విజయం; నాచేన్‌= నా చేత; కాక+ఉనికి= 
కాకుండటం; పతి= రాజు-విరాటుడు; ఎణు(గడొకో!= ఎరుగడా?; జనులు= (ప్రజలు; నిజము= యథార్థమని; చేయుదురే= 
చేయుదురా? (నమ్ముతారా?); నినున్‌= నిన్ను; ఎజింగింపక+అ= తెలియజేయకయే; పొసంగన్‌= పొసగునట్టు; చెప్పన్‌ నేర్తునె= 


చెప్పగలనా? 


తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా ఉత్తరుడు 'కారవబలాన్ని జయించటం నాచేత కాదని రాజు ఎరుగడా? 
జనులు నిజాన్ని తెలిసికొనరా? నిన్నుగూర్చి చెప్పకుండా పొసగేటటు ఎటా చెప్పగలను?” 
op | ౧M 


వ. అని యుత్తరుండు మఖియును. 229 
తాత్సర్యం: అట్లా చెప్పి ఉత్తరుడు ఇంకా. 


క. 'నీ వలచిన యప్పుడ ధా । త్రీవల్లభు( డెటు(గునట్టి తెజింగు నడపెదన్‌ 
దేవేంద్రపుత్ర! యే నన(। గా వేటొక పేరు గలదె కార్యము నడపన్‌.” 230 
ప్రతిపదార్థం: నీ వలచిన అప్పుడు+అ= నీవు కోరినప్పుడే; ధాత్రీవల్లభుండు= విరాటరాజు; ఎణుంగునట్టి= తెలియునట్టి; 


తెజంగు= విధం; నడపెదన్‌= నడిపిస్తాను; దేవేంద్రపుత్ర!= అర్జునా! ఏననంాన్‌= నేననగా; కార్యము= చేయవలసిన పని; 
నడపన్‌= నడపటానికి; వేజొకపేరు= మరొకపేరు; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: 'నీయిష్టం వచ్చినప్పుడే రాజునకు తెలిపే విధానం అనుసరిస్తాను. అర్జునా! కార్యం సరిగా నడపటానికి 
'నేను' అనటం కన్న వేరే పేరుందా?” 


వ. అను వచనంబు లియ్యకొనుచుం జని, శమీవృక్ష సమీపంబున నిల్చి, గాండీవాది సాధనంబులు పూర్వ 
ప్రకారంబున నిక్షేపింప నియోగించి, కపిధ్వజ దేవదత్త కిరీటాది దివ్యపరికరంబుల సవినయంబుగాం. బ్రార్దించి 
యంతర్జానంబు సేయించి యెప్పటి సింహపతాక రథంబున బంధింపం బనిచి విరాటతనయుండు 
నిజాయుధంబులు గైకొని రథికుండయి వచ్చునట్లుగాంజేసి, తొంటిచందంబునం దలచీర యలవరించికొని 
సారధియై సవ్యసాచి నొగ లెక్క నట్టి సమయంబున. బురందరాది బృందారకులును దేవముని 
సిద్దగంధర్వాదులును బాండుప్రముఖ రాజలోకంబును నాశ్చర్యహర్నాయత్తచిత్తులయి సమర విషయంబు 
లయిన మాటలాడుచు నిజనివాసంబుల కరిగి; రిట నరుండు నుత్తరు నాలోకించి 'నీ విజయంబు పురంబున 
ఘోషింప గోపాలురం బుచ్చు' మనిన నతం డది దెజంగుగాం గైకొని యట్ల చేయ, నిట్లు నిగూఢంబుగాం 
బట్టణంబునకుం జనుచుండ; నంతకు మున్న మత్స్యమహీవల్లభుం డాహవజయదర్విత వాహినీ 
పరివృతుండై నగరంబు సాత్తెంచి. 231 

ప్రతిపదార్థం: అను వచనంబులు= అనెడి మాటలు; ఇయ్యకొనుచున్‌= ఒప్పుకొనుచు; చని= వెళ్ళి; శమీవృక్షసమీపంబునన్‌= 

జమ్మిచెట్టు దగ్గర; నిల్చి= ఆగి; గాండీవ+ఆది= గాండీవం మున్నగు; సాధనంబులు= పరికరాలు; పూర్వప్రకారంబునన్‌= 


మునుపటి వలెనే; నిక్షేపింపన్‌= పెట్టుటకు; నియోగించి= పురమాయించి; కపిధ్వజ= హనుమంతుడి గుర్తు జెండాను; దేవదత్త= 
దేవత లిచ్చిన శంఖం; కిరీట+ఆది= కిరీటం మొదలైన; దివ్య= దేవతా సంబంధమైన; పరికరంబులన్‌= సాధనాలను; 


విరాటపర్వము - పంచనూశ్వాసము 689 


సవినయంబుగాన్‌= వినయంతో కూడునట్టుగా; (ప్రార్థించి= (ప్రార్థనచేసి; అంతర్జానంబు+చేయించి= కన్చడకుండేటట్టుచేసి; 
ఎప్పటి సింహపతాక= మునుపటి సింహధ్వజం; రథంబునన్‌= రథంపై; బంధింపన్‌= కట్టుటకు; పనిచి= పంపి; విరాట 
తనయుండు= ఉత్తరుడు; నిజ+ఆయుధంబులు= తన ఆయుధాలను; కైకొని= తీసికొని; రథికుండు+అయి= రథాన్ని ఎక్కిన 
వీరుడై; వచ్చునట్టుగాన్‌= పురానికి వచ్చేవాడినిగా; చేసి= ఆజ్ఞాపించి; తొంటి చందంబునన్‌= మునుపటి రీతిగా; తలచీర= 
తలగుడ్డ; అలవరించికొని= కట్టుకొని; సారథి+ఐ= రథం తోలేవాడుగా అయి; సవ్యసాచి= అర్జునుడు; నొగలు= సారథి 
కూర్చుండే (ప్రదేశం; ఎక్కెన్‌= ఎక్కాడు; అట్టి సమయంబునన్‌= అటువంటి సమయంలో; పురందర+ఆది= దేవేంద్రుడు 
మొదలైన; బృందారకులును= దేవతలును; దేవముని= దేవర్శులు; సిద్ద= సిద్దులు; గంధర్వ+ఆదులును= గంధర్వులు 
మున్నగువారు; పాండుప్రముఖ= పాండురాజు మున్నగు; రాజలోకంబును= రాజసమూహమున్నూ; ఆశ్చర్య= వింతకూ; 
హర్షఆయత్త= సంతోషానికీ అధీనమైన; చిత్తులు+అయి= మనస్సులు కలవారై; సమర విషయంబులు+అయిన+మాటలు+ 
ఆడుచున్‌= యుద్దసంబంధమయిన మాటలు మాట్లాడుకొంటూ; నిజ నివాసంబులకున్‌= తమ తమ నివాస (ప్రదేశాలకు; 
అరిగిరి= వెళ్ళారు; ఇటన్‌= ఇక్కడ; నరుండు= అర్జునుడు; ఉత్తరున్‌= ఉత్తరుడిని; ఆలోకించి= చూచి; నీ విజయంబు= 
నీ యొక్క విజయవార్తను; పురంబునన్‌= పట్టణంలో; ఘోషింపన్‌= చాటటానికి; గోపాలురన్‌= పసుల కాపరులను; 
పుచ్చుము+అనినన్‌= పంపు మనగా; అతండు= ఉత్తరుడు; అది= ఆ చెప్పటం; తెజంగుగాన్‌= రీతిగా; కైకొని= స్వీకరించి; 
అట్టు+అ= అట్టే; చేయన్‌= చేయగా; ఇట్టు= ఈ విధంగా; నిగూఢంబుగాన్‌= ఎవరికిని తెలియకుండా; పట్టణంబునకున్‌= 
విరాట నగరానికి; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుచుండగా; అంతకున్‌+మున్ను+అ= అంతకంటె ముందుగా; మత్స్యమహీవల్లభుండు= 
విరాటరాజు; ఆహవజయ= యుద్ద విజయంచేత; దర్పిత= గర్వించిన; వాహినీ= సేనతో; పరివృతుండు+ఐ= చుట్టబడినవాడై; 
నగరంబు= పట్టణంలో; చొత్తెంచి= (ప్రవేశించి. 


తాత్సర్యం: ఆ మాట లంగీకరించి వెళ్ళి జమ్మిచెట్టు దగ్గర ఆగి, గాండీవం మున్నగు పరికరాలను ఇదివరకటివలెనే 
దాచుమని ఆజ్ఞాపించి, కపిధ్వజం, దేవదత్తం, కిరీటం మొదలైన దివ్యపరికరాలను వినయంతో ప్రార్థించి అంతర్జానం 
చేసి, మామూలుగా సింహధ్వజాన్ని రథానికి కట్టించి, ఉత్తరుడు తన ఆయుధాలను పుచ్చుకొని రథికుడుగా 
రథమెక్కి కూర్చునేటట్టుగా చేసి, తాను మునుపటివలె తలకు గుడ్డ కట్టుకొని సారథిగా నొగలపైకి ఎక్కాడు 
అర్జునుడు. అప్పు డీ యుద్దం చూడటానికి వచ్చిన దేవేంద్రాదులు, దేవర్డులు, సిద్దులు, గంధర్వాదులు, పాండురాజు 
మొదలైన రాజులు, అందరూ ఆశ్చర్యంతోను, సంతోషంతోను ఆ యుద్దపు కబుర్లు చెప్పుకొంటూ తమ తమ 
నివాసాలకు వెళ్ళారు. ఇక్కడ అర్జునుడు 'నీ విజయం పట్టణంలో చాటింపుమని గోపాలురకు చెప్పి పంపు'మనగా 
అతడు అందుకు అంగీకరించి ముందుగా గోపాలురను పంపించాడు. ఈ రీతిగా నిగూఢంగా పట్టణానికి 
వెళ్ళుతూ ఉన్నారు. అక్కడ విరాటరాజు (దక్షిణ గోగ్రహణ యుద్దంలో) గెలుపు వచ్చినందున గర్వించిన సేనతో 
నగరానికి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. మందిరాభ్యంతరమున కానందలీలల6 । బాండుపుత్రులు€ దక్కటి బంధుజనులు( 
దాను జని విపులును వనితాజనంబు । సేస లొలుక సింహాసనాసీనుం డయ్యె. 232 


ప్రతిపదార్థం: మందిర+అభ్యంతరమునన్‌= రాచనగరులో; ఆనందలీలలన్‌= ఆనంద విలాసాలతో; పాండుపు(త్రులున్‌= 
పాండవులును; తక్కటి బంధుజనులున్‌= మిగిలిన బంధువులును; తానున్‌= విరాటుడు; చని= వెళ్ళి; విప్రులును= 
బ్రాహ్మణులూ; వనితాజనంబున్‌= స్త్రీలూ; సేసలు= దీవనప్రాలు; ఒలుకన్‌= వేయగా; సింహాసన= సింహాసనంలో; ఆసీను( 
డు= కూర్చున్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజప్రాసాదంలోనికి పాండవులూ, తక్కిన బంధువులూ, తానూ ప్రవేశించారు. బ్రాహ్మణులూ, (స్త్రీలూ 
దీవిస్తూ అక్షతలు చల్లుతూ ఉండగా విరాటరాజు సింహాసనంమీద కూర్చున్నాడు. 


వ. ఇవ్విధంబునం దన విజయంబు( గొనియాడ వచ్చిన వారి నెల్ల నభినందించి 'యుత్తరుం డెచ్చట నున్న వాణి డని 
యడిగి వారల వలనం గురునాథుండు భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామాది యోధవీరులు బెరసిన బలంబులతోడ 
నడచి యుత్తరంబున( బసులం బట్టిన నతండు బృహన్నల సారథింగా. గైకొని యొక్కరుండ కుయివోవుట 
విని విషాద వేదనా దోదూయమాన మానసుం డగుచు మంత్రుల మొగంబు సూచి యిట్టనియె. 233 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; తన విజయంబున్‌= తన జయమును; కొనియాడన్‌= పొగడటానికి; వచ్చిన 
వారిన్‌+ఎల్లన్‌= వచ్చిన అందరిని; అభినందించి= అభినందనం చేసి; ఉత్తరుండు= ఉత్తరుడు; ఎచ్చటన్‌= ఎక్కడ; ఉన్నవాండు?= 
ఉన్నాడు?; అని+అడిగి= అని ప్రశ్నించి; వారల వలనన్‌= వారు చెప్పుగా; కురునాథుండు= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; 
ద్రోణ= (ద్రోణుడు; కర్ల= కర్గుడు; కృప= కృపాచార్యుడు; అశృత్తామ+ఆది= అశ్యత్తామ మొదలైన; యోధవీరులు= వీరులైన 
యోధులు; బెరసిన= కూడిన; బలంబుల తోడన్‌; నడచి వచ్చి; ఉత్తరంబునన్‌= నగరానికి ఉత్తరంగా; పసులన్‌= గోధనాలను; 
పట్టినన్‌= ఆ(క్రమించగా-తోలికొని పోగా; అతండు= ఉత్తరుడు; బృహన్నల= బృహన్నలను; సారథిన్‌+కాన్‌= రథం తోలువాడిగా; 
కైకొని= స్వీకరించి; ఒక్కరుండు+అ= ఒక్కడే; కుయి+పోవుట= రక్షకు పోవటం; విని; విషాద= విచారంతో; వేదనా= బాధతో; 
దోదూయమాన= బాధపడుతున్న; మానసుండు+అగుచున్‌= మనస్సు కలవాడై; మం(తుల= మం(తులయొక్క; మొగంబు= 
ముఖాన్ని చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా తన విజయాన్ని పొగడటానికి వచ్చిన వారిని అభినందించాడు విరాటరాజు. ఇక 
'ఉత్తరుడు ఎక్కడ ఉన్నా'డని ప్రశ్నించాడు. 'దుర్యోధనుడు - భీష్మ, ద్రోణ, కర్ల, కృపాశ్వత్తామాది యోధ వీరులున్న 
సేనతో వచ్చి ఉత్తరాన ఉన్న గోవులను తోలుకొని పోతూ ఉంటే వాటిని మరల్చటానికని బృహన్నలను సారథిగా 
చేసికొని ఒక్కడే వెళ్ళా' డని చెప్పారు. అది వినేటప్పటికి విషాదం, వేదన కలిగాయి. విరాటుడు మంత్రుల ముఖాలు 
చూచి ఇట్లా అన్నాడు. 


విరాటు( డుత్తరుండు గురుసైన్యంబు గెలువంబోవుట విని చింతించుట (సం. 4-63-9) 


చ. “అసమున మీ దెటుంగక మహాగ్రహవృత్తి( గడంగి చెచ్చెరం 
బసులకు( గూయిగా. జనియె బాపండు; కౌరవసేన యేడ? యొం 
టి సనుట యేడ? నా కిది కడింది విచారము వుట్టె; సైన్యముల్‌ 
వెసం జని తోడు గావలయు వేగము పంపు(డు చాలునట్లుగన్‌.' 234 


ప్రతిపదార్థం: పాప(డు= చిన్నవాడు; అసమునన్‌= దర్చంతో; మీందు= పైన వచ్చెడిది; ఎఖుంగక= తెలియక; మహా+ ఆ(గ్రహవృత్తిన్‌= 
ఎక్కువ కోప వర్తనంతో; కడంగి= పూనుకొని; చెచ్చెరన్‌= వెంటనే; పసులకున్‌= గోవులకు; కూయిగాన్‌= రక్షకుడుగా; 
చనియెన్‌= వెళ్ళాడు; కౌరవసేన= కౌరవుల సైన్యం; ఏడ?= ఎక్కడ; ఒంటి+చనుట= ఒంటరిగా వెళ్ళటం; ఏడ?= ఎక్కడ?; 
ఇది= ఇట్లా వెళ్ళటం; నాకున్‌= నాకు; కడింది= మిక్కిలి; విచారము= దుఃఖం; పుట్టెను= కల్గించింది; సైన్యముల్‌= సేనలు; 
వెసన్‌= వెంటనే; చని= వెళ్ళి; తోడు= సాయం; కావలయున్‌= కావలెను; చాలునట్టుగాన్‌= సరిపోవునంతగా; వేగము+అ= 
వేగమే; పంపుండు= పంపించండి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 691 


తాత్సర్యం: “పసివాడు గర్వంతో తర్వాత ఏమి జరుగుతుందో తెలియకుండా దురా(గహంతో గోవులకు బాధ 
కలిగిందని రక్షిద్దామని వెళ్ళాడు. కౌరవసేన ఎక్కడ? ఇతడు ఒంటరిగా వెళ్ళట మెక్కడ? ఇది నాకు చాలా 
బాధాకరంగా ఉన్నది. వెంటనే అతడికి సహాయం కావాలి. సరిపోవునంతగా సేనలను పంపించండి.” 


చ.  అనుటయు. గంకు( డిట్లనియె 'నక్కడ వచ్చి సుశర్మ యోడె( గా 
వున నిట వీరికిన్‌ జయ మవున్‌; వెజ పేటికి నీకు? నుత్తరుం 
డని నొకరుండు నాకుము బృహన్నల సారథి గాన గెల్లు న 
య్యనిమిషకోటినైన నత. డద్దుతవిక్రమజృంభణంబునన్‌.' 235 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; కంకుండు= కంకుభట్టు పేరుతో ఉన్న ధర్మరాజు; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= 
అన్నాడు; సుశర్మ= సుశర్మ అను రాజు; అక్కడన్‌= దక్షిణపు వైపున; వచ్చి= యుద్దానికి వచ్చి; ఓడెన్‌= ఓడిపోయాడు; 
కావునన్‌= కనుక; ఇటన్‌= ఇక్కడను; వీరికిన్‌= వీరికికూడా; జయము= గెలుపు; అవున్‌= కలుగుతుంది; నీకున్‌= నీకు; 
వెణపు= భయం; ఏటికిన్‌?= ఎందుకు?; అనిన్‌= యుద్దంలో; ఉత్తరుండు= ఉత్తరుడు; ఒకరుండు= ఒక్కడే; నాకుము= 
అనకుము; సారథి= రథం తోలువాడు; బృహన్నల కానన్‌= బృహన్నల కనుక; అతండు= ఆ బృహన్నల; అద్భుత= 
ఆశ్చర్యకరమైన; విక్రమ= పరా(క్రమంయొక్క; జృంభణంబునన్‌= విజృంభించటంతో; ఆ+అనిమిష కోటిన్‌+ఐనన్‌= ఆ దేవతా 
సముదాయాన్నైనాసరే; గెల్బున్‌= గెలుస్తాడు. 


తాత్సర్యం: విరాటుడు అట్లా సందేహంతో పలుకగా కంకుభట్టు “అటు దక్షిణపు వైపున దండెత్తి వచ్చి సుశర్మ 
ఓడిపోయాడు కదా! మనకు విజయం కలిగింది. ఇటు ఉత్తర గోగ్రహణ యుద్దంలో కూడా మనవారికే విజయం 
కలుగుతుంది. నీ కెందుకు భయం? యుద్దం చేసేవాడు ఒక్క ఉత్తరుడే అనుకొనకుము. సారథిగా బృహన్నల 
ఉన్నాడు గదా! అతడు అద్భుతమైన పరాక్రమం కలవాడు. విజృంభించెనా దేవతలను కూడ గెలువగలడు'” అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు మాటనేర్పరితనం ఇందులో మెరుస్తున్నది. అక్కడ, ఇట-శబ్దాలు దక్షిణ ఉత్తర దిశలు చూపిస్తూ చెప్పిన 
వాచికాభినయ విశేషాలు. అక్కడ సుశర్మ ఓడాడు. అతడు ఓడటానికి భీమాదుల సమష్టికృషి హేతువు. అందువలన 
విజయసాధకుల పేర్చు చెప్పటం అక్కడ రాజసభా మర్యాద కాదు కాబట్టి చెప్పలేదు. ఇట (ఉత్తర గోగ్రహణ ఘట్టంలో) వీరికి 
(బృహన్నలకు, ఉత్తరుడికి) విజయం తథ్యం అన్నాడు. ఇక్కడ ఓడిన వారి సంఖ్య అధికం, గెలిచినవారి సంఖ్య పరిమితం. 
అందువలన గెలిచే సంగతి చెప్పాడు. 'వీరికిన్‌ - అనే సర్వనామం సార్ధకమని పేర్కొని, సారథితో కూడిన ఉత్తరుడిని 
పేర్కొన్నాడు. సామాన్యంగా యుద్ధంలో సారథిని రథికుడితో సాటిగా లెక్కించరు. ఇక్కడ ధర్మరాజు సారథిని రెండవవాడిగా 
గుర్తించటమే కాక, అతడు సారథి కాబట్టే రథికుడు గెలవగలుగుతాడని చెప్పాడు. అంతేకాక, సారథి అయినా రథికుడివలె 
అతడికి తోడ్పడతాడని సూచించాడు. 'ఉత్తరుండు అనిన్‌ ఒక్కరుండు అనకుము' అనటం శక్తి విశేషం. ఉత్తరుడు ఎప్పుడూ 
ఉత్తరస్థానంలోనే ఉంటాడు. పూర్వ (ప్రథమ) స్థానంలో అర్జునుడు ఉంటాడని ధ్వని. అర్జునుడు ప్రక్కన ఉండగా ఒక్కరుడుగా 
అంటే - ఏకైకవీరుడిగా ఉత్తరుడిని పరిగణించరాదని గూఢమైన అర్థం. చివరివాక్యంలో అత(డు-అనే సర్వనామం అటు 
అర్జునుడికీ, ఇటు ఉత్తరుడికీ అన్వయించేటట్టు పలకటం ధర్మజుడి (కంకుడి) మాటనేర్పరితనం. దేవతలందరూ కలిసి వచ్చినా 
ఆశ్చర్యం కలిగించే పరాక్రమంతో ఓడించగలగటం అతడికే సాధ్యం అంటాడు. 'వారికిన్‌ జయమవునో - అని మొదలుపెట్టిన 
ధర్మజుడు 'అతండు గెల్బున్‌' అని ముగించాడు. అది ఒక ముడి. విరాటునికి మాటల ముడి అర్థం కాదు. అందుకు కలత 
చెందుతాడు. మనసులో తపిస్తాడు తరువాతి పద్యంలో. (సంపా.) 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన వినుచుం గలంగు హృదయంబున( దాపము నివ్వటిల్ల ని 
ట్లను మజియున్‌ విరాటుండు 'రణావనియందు. ద్రిగర్త సేనచే 
ననయము నొచ్చినట్టి జనులందజు. దక్కంగ నేటు6 బోటు దాం 
కని ఘనయోధకోటి సనగావలయున్‌ బలుపై రయంబునన్‌. 236 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; వినుచున్‌= వింటూనే; కలంగు హృదయంబునన్‌= కలతచెందే హృదయంలో; తాపము= 
విచారం; నివ్వటిల్లన్‌= అతిశయించగా; మజీయున్‌= ఇంకా; ఇట్టు= ఈ రీతిగా; విరాటుండు= రాజు; అనున్‌= అన్నాడు; రణ+ 
అవనిఅందున్‌= యుద్దభూమిలో; త్రిగర్త సేనచేన్‌= (త్రిగర్తదేశపు సైన్యంచేత; అనయమున్‌= మిక్కిలి; నొచ్చినట్టి= బాధపడిన; 
జనులు= సైనిక జనం; అందరున్‌= అందరున్నూ; తక్కంగన్‌= తప్ప, మిగిలిన; ఏటున్‌= చావు దెబ్బలను; పోటున్‌= 
కత్తిపోటులను; తాంకని= తగలని; ఘన= గొప్పువారైన; యోధకోటి= యుద్దవీరుల సముదాయం; బలుపు+ఐ= బలంకలదై; 
రయంబునన్‌= వేగంగా; చనంగావలయున్‌= వెళ్ళవలెను. 


తాత్సర్యం: కంకుభట్టు మాటలు వింటూనే మనస్సు కలతచెందగా, తాపం పెరిగిపోగా విరాటుడు ఇట్టా అన్నాడు: 
'యుద్దంలో దక్షిణాన (త్రిగర్తుల సైన్యంచేత బాగా బాధపడిన సైనికులు కాక, బాణాల కత్తుల బాధలను పొందని 
మిగిలిన యోధ సముదాయమంతా బలంగా, వేగంగా, వెనుదీయక వెంటనే యుద్దానికి వెళ్ళాలి. 


క చని యక్కుమారు€ డే మ । య్యెనొ? యత్తెజం గెటి(గి మనకు నెయిదించుట పు 

ట్టిన కార్యమునకు. దగియెడు । పని; యట విధి గెలువ వశమె బ్రహ్మకునైనన్‌. 237 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఆ+కుమారు(డు= ఆ ఉత్తరకుమారుడు; ఏమి+అయ్యెనా?= యుద్దంలో ఏమైనాడో?; ఆ+ 
తెణంగు= ఆ విధం; ఎజింగి= తెలిసికొని; మనకున్‌= మనకు; ఎయిదించుట= అందించుట; పుట్టిన కార్యమునకున్‌= జరిగిన 
పనికి; తగియెడు= తగిన; పని= కర్తవ్యం; అటన్‌= అక్కడ; విధిన్‌= దైవాన్ని; (బ్రహ్మకున్‌+ఐనన్‌= బ్రహ్మకైనా; గెలువన్‌= 
గెలుచుటకు; వశమె?= వశమా? 


తాత్పర్యం: సేనలు అక్కడికి వెళ్ళి, అక్కడ ఉత్తరకుమారుడి పరిస్థితి ఎట్టా ఉన్నదో తెలిసికొని మనకు తెలపటం 
జరిగిపోయినదానికి ప్రస్తుత కర్తవ్యం. విధిని తప్పించుకొనటం బ్రహ్మకైనా వశం కాదు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఉత్తరుడు రణరంగంలో ఏమైనాడో - అనటంలోనే అతడిమీద విరాటుడు అన్ని ఆశలూ 
వదలుకొన్నట్టు ధ్వనిస్తున్నది. అందుకే కాబోలు - 'ఘనయోధ కోటి” - కొడుకేమైనాడో తెలిసికొని చెప్పటానికే పంప 
తలపెట్టాడు. అంటే- వీరు రణభూమికి చేరేసరికి ఉత్తరుడు చచ్చిపడి ఉండవచ్చునన్న శంక ధ్వనిస్తున్నది. యోధులు యుద్దం 
చేసే అవసరం ఉండదనే అతని ఊహ! (బ్రహ్మకైనా విధిని తప్పించుకొనటం సాధ్యం కాదన్న అర్జాంతరన్యాసం ఆ ఊహను 
బలపరుస్తున్నది. (సంపా 


వ. అనుచు నుత్తలపడు నయ్యవసరంబున నుత్తరుండు పుత్తెంచిన గోపాలురు పటతెంచి యతనిం గాంచి. 
238 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; ఉత్తలపడు= బాధపడెడి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఉత్తరుడు 
పుత్తెంచిన= ఉత్తరుడు పంపిన; గోపాలురు= పశుపాలకులు; పజతెంచి= వచ్చి; అతనిన్‌= విరాటుని; కాంచి= చూచి. 


విరాటపర్వము - పంచనూశ్వాసము 693 


తాత్పర్యం: అని బాధపడే సమయంలో ఉత్తరుడు పంపిన గోపాలురు పరుగెత్తుకొంటూ వచ్చి విరాటరాజును 
దర్శించుకొని. 


చ. 'కురుబలమున్‌ జయించి మనగోవుల నెల్లను గ్రమ్మఖించి యు 
త్తరు€ డిదె తాను సూతుండు నుదగ్రత వచ్చుచు నున్నవాండు; త 
త్తురగరథధ్వజాలి నొక త్రుప్పుడు రాలదు; మమ్ము బిల్లి వే 
పురి నెటింగింపు. డన్న నృపపుంగవ! వచ్చితి మేము” నావుడున్‌. 239 


ప్రతిపదార్థం: నృపపుంగవ!= రాజా!; ఉత్తరుండు= ఉత్తర కుమారుడు; కురుబలమున్‌= కౌరవసేనను; జయించి= గెల్చి; 
మనగోవులన్‌= మన ఆవులను; ఎల్లను= అన్నింటిని; క్రమ్మణించి= మరల్చి; ఇదె= ఇదిగో; తాను= ఆ ఉత్తరుడును; 
సూతుండున్‌= సారథియును; ఉదగ్రతన్‌= గర్వంతో; వచ్చుచున్‌+ఉన్నవాండు= వస్తున్నాడు; తద్‌= అతడియొక్క; తురగ= 
గుర్రాలు; రథ= రథం; ధ్వజ+ఆలిన్‌= జెండా వగైరాలకు; ఒక (త్రుప్పుడున్‌= (త్రుప్పుపట్టిన ముక్కకూడా; రాలదు= ఊడదు; 
మమ్మున్‌= మమ్ములన్‌; పిల్చి= పిలిచి; వే= వెంటనే; పురిన్‌= పట్టణమందు; ఎటింగింపుండు+అన్నన్‌= తెలుపండనగా; ఏము= 
మేము; వచ్చితిమి= వచ్చాం; నావుడున్‌= అనగా. 


తాత్పర్యం: 'ఉత్తరుడు కౌరవసేనలను జయించి, మన గోవులను మళ్ళించి తాను, సూతుడితో కలిసి మహోత్సాహంతో 
వస్తున్నాడు. మమ్ములను పిలిచి వెంటనే వెళ్ళి పట్టణంలో తెలుపుమంటే వచ్చాము రాజా! అని చెప్పారు. 


తే. అంతరంగంబు నిండి రెండలువులందు । వెడలు సంతోష పూరంబు విధము దోప. 
గన్ను(గవ సమ్మదాశ్రులు గడలుకొనుచు | గండపులకాంకురములతో.. గ్రమ్ముదేర. 240 


ప్రతిపదార్థం: అంతరంగంబు= మనస్సు; నిండి= నిండిపోయి; రెండు+అలువులందున్‌= రెండు తూములవెంట; వెడలు= 
వెళ్ళునట్టి; సంతోష పూరంబు= సంతోష (ప్రవాహంయొక్క; విధము= రీతి; తోయన్‌= తోచేటట్టుగా; కన్నుంగవన్‌= రెండు 
కన్నులవెంట; సమ్మద+ఆ(శులు= ఆనందబాష్పాలు; కడలుకొనుచున్‌= వ్యాపిస్తూ; గండ= చెక్కిళ్ళయందు; పులక+ 
అంకురములతోన్‌= పులకలతో; క్రమ్ముతేరన్‌= కలసి వ్యాపించగా. 


తాత్సర్యం: ఆనందబాష్పాలు మనసంతా నిండిపోయి రెండు వరవల ద్వారా పైకి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా 
రెండుకన్నుల వెంట పొంగిపొర్లుతూ, చెక్కిళ్ళయందు పులకలతో కలిసి వ్యాపించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉత్రేక్ష. అనుకోని విధంగా విన్న వింతవార్త వలన విరాటుడు హర్దాత్రిశయాన్ని పొందాడు. 'అ(శ్రువు” (కన్నీరు 
కారటం) అనే సాత్మికభావం ఇందులో వర్ల్గించబడింది. అది ఎట్టా భావించటానికి వీలుగా ఉన్నదంటే - నీటితో చెరువంతా 
కట్టలు పట్టేంతవరకు నిండగా, ఎక్కువైన నీరు కట్టలను (తెంచకుండా బయటకు వెళ్ళటానికి మార్గాలు (వరవలు, తూములు, 
అలుగులు) అమరుస్తారు. వాటివెంట నీరు పారుతున్నదంటే చెరువు పొంగి పొర్దుతున్నదన్న మాట! అటువంటి చెరువును 
తలపించే విధంగా విరాటుడి హృదయం నిండి ఆనందబాష్పాలు, కన్నులనే తూములద్వారా పొంగిపొరలిపోతున్నాయని చక్కని 
దేశీయమైన ఉషత్రేక్ష. అద్భుతంతో సంతోషం ఉప్పొంగిన చిత్ర మిది. (సంపా.) 


క  'ఏమేమీ!' యని గోప । సోమము బలుమాటు నడుగుచున్‌ మెయి వొదలన్‌ 
భూమీశు. డపుడు మంత్రుల । మోములు గనుంగొని సగర్వమున నిట్లనియెన్‌. 241 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: భూమీశుండు= విరాటరాజు; ఏమీ+ఏమీ!= ఏమిటేమిటి!; అని; గోపస్తోమమున్‌= గోపాలుర సమూహాన్ని; 
పలుమాలున్‌= పెక్కు సార్లు; అడుగుచున్‌= (ప్రశ్నిస్తూ; మెయి= శరీరం; పొదలన్‌= పొంగగా; అపుడు; మం(త్రుల= మంత్రులయొక్క; 
మోములు= ముఖాలు; కనుంగొని= చూచి; సగర్వమునన్‌= గర్వంతో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: విరాటరాజు “ఏమి టేమిటి! ఉత్తరుడు గెల్పాడా?'” అని గోపాలురను పదేపదే అడుగుతూ, శరీరం 
ఉప్పొంగగా మంతత్రులకేసి చూచి గర్వంగా ఇట్లా అన్నాడు. 


విశేషం: నమ్మలేని విషయాన్ని విని ఆశ్చర్యపడి, దానిని నమ్మటానికి పడే తాపత్రయం ఇందులో వర్లించబడింది. 'ఏమి 
టేమిటి?” అని మళ్ళీ మళ్ళీ అడిగి ఉత్తరుడి విజయవార్తను విరాటుడు విని, (ధ్రువీకరించుకొన్నాడు. అసాధ్యమనుకొన్న 
యుద్దాన్ని నిర్వహించి విజయాన్ని సాధించిన కొడుకు గొప్పతనాన్ని పరులు కొలువులో (ప్రశంసిస్తూంటే 'పుత్రోత్సాహం” పొంగిన 
విరాటుడు వీరపుత్రుడిని కన్న ఒక తండ్రి పొందే సహజ గర్వాన్ని (ప్రదర్శించాడు. తిక్కన నాటకీయ రచన కిది మచ్చుతునక. 
(సంపా.) 


శా. _ 'వీటన్‌ వీథుల నెల్ల నేనుంగులపై విస్పార ఘంటా ధ్వనిం 
జాటం బంపుండు పేర్మి నుత్తరముజయాశ్చర్యంబు6 బుణ్యాంగనా 
కోటిం బుచ్చుం డెదుర్కొనంగ మహిత క్షోణీసుర వ్రాతమున్‌ 
ఘోటస్యందన వారణప్రతతులం గూడన్‌ సతూర్యంబుగన్‌. 242 


ప్రతిపదార్థం: వీటన్‌= నగరంలో; వీథులన్‌= వీథులవెంట; ఎల్లన్‌= అన్ని చోట్లను; ఏనుంగులపైన్‌= ఏనుగులమీద; విస్సార= 
వ్యాపించెడి; ఘంటాధ్వనిన్‌= గంట చప్పుడుతో; ఉత్తరు= ఉత్తరుడియొక్క; జయ+ఆశ్చర్యంబున్‌= జయమనెడి అద్భుతాన్ని; 
పేర్మిన్‌= సంతోషంతో; చాటన్‌= చాటి చెప్పటానికి; పంపుండు= పంపించండి; పుణ్యాంగనా కోటిన్‌= సువాసినీ బృందాన్ని; 
మహిత= గొప్పవారైన; క్షోణీసుర= (బ్రాహ్మాణులయొక్క; వ్రాతమున్‌= సముదాయాన్ని; ఎదుర్కొనంగన్‌= ఎదురుపోయి స్వాగతం 
చెప్పటానికి; ఫరోట= గుర్రాలను; స్యందన= రథాలను; వారణ= ఏనుగులయొక్క; (ప్రతతులన్‌= సముదాయాలను; 
సతూర్యంబుగన్‌= మంగళ వాద్యములతో కూడా; కూడన్‌ పుచ్చు(డు= వెంట పంపించండి. 


తాత్సర్యం: “నగరమంతా వీథులన్నిటిలో అన్నిచోట్లా ఏనుగులమీద పెద్దగా వినిపించే గంటల చప్పుడుతో ఉత్తరుడి 
జయమనే అద్భుతాన్ని సంతోషంతో చాటటానికి పంపండి. సువాసినీ బృందాన్ని గొప్పవారైన బ్రాహ్మణులయొక్క 
సముదాయాన్నీ గుర్రాల, రథాల, ఏనుగుల సముదాయాలతో మంగళ వాద్యాలతో కూడి ఎదురు వెళ్ళి ఆహ్యానించటానికి 


౦పండి. 


es 


విశేషం: విరాటుడు దక్షిణ గోగ్రహణ యుద్దంలో గెలుపొంది తిరిగివచ్చినప్పుడు విప్రులు, వనితలు అక్షతలు చల్లుతూ ఉండగా 
నగరంలో ప్రవేశించి, సింహాసనంమీద కూర్చుండి, అందరితో కలిసి ఆనందం పంచుకొని విజయోత్సవం చేసికొన్నాడు. 
ఇప్పుడు తన కొడుకైన ఉత్తరుడి విజయోత్సవాన్ని స్వయంగా నిర్వహించటానికి ఆజ్ఞాపించాడు. ఏనుగులమీద ఎక్కి గంటలు 
(మోగిస్తూ విజయఘోష చేయించాడు. ముత్తైదువులనూ, విప్రులనూ, చతురంగ సైన్యాలనూ మంగళవాద్యాలతో ఆహ్వోనానికి 
ఎదురుకోలు పంపాడు. ఇవి విజయోత్సవాచారాలు. ఈ వేడుక నగరపు పొలిమేరల వరకు సాగిపోతుంది. అక్కడ ఆహ్యానం 
పలుకుతుంది. (సంపా 


విరాటపర్వము - పంచనూశ్వాసము 695 


క. ఉత్తమ కన్యాజనములు । నుత్తరయును గంధమాల్యయుక్తముగ6 గుమా 
రోత్తము నెదుర్కొనం దగు; । నత్తెజింగున సంఘటింపు. డభిరామముగన్‌.' 243 


ప్రతిపదార్థం: ఉత్తమ కన్యాజనములు= శీలవతులైన కన్యలూ; ఉత్తరయును= ఉత్తర కూడా; గంధ= మంచి గంధంతో; 
మాల్య= పూలమాలలతో; యుక్తముగన్‌= కూడునట్టుగా; కుమార+ఉత్తమున్‌= ఉత్తముడైన ఉత్తరుడిని; ఎదుర్కొనన్‌= ఎదురుగా 
వెళ్ళి ఆహ్వానించటం; తగున్‌= ఉచితమైనది; ఆ+తెజంగునన్‌= ఆ రీతిగా; అభిరామముగన్‌= మనోహరంగా; సంఘటింపుండు= 
సమకూర్చండి. 


తాత్పర్యం: ఉత్తములైన కన్యలూ, ఉత్తరా కలిసి గంధం, పూలమాలలు తీసికొని ఉత్తరకుమారుడికి ఎదురుగా 
పోయి ఆహ్వానించాలి. అట్లే ఏనుగులు, గుర్రాలు, రథాలు మంగళవాద్యాలవారితో కూడా పంపండి.” 


విశేషం: ఉన్న ఆచారాలతోపాటు విరాటుడు మరొక (క్రొత్త ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. ఉత్తమ లక్షణాలు గల కన్యకలను 
ఎన్నికచేసి, వారిని రాజకుమారి అయిన ఉత్తరయొక్క నేతృత్వంలో నిలిపి, గంధమాల్యాదులైన మంగళద్రవ్యాలను తీసికొని 
వారందరూ ఎదురుపోయి ఆహ్వానించాలని ఆజ్ఞాపించాడు. 'అత్తెజంగున సంఘటింపు. డభిరామముగన్‌' - అన్న ఆదేశం - 
అపూర్వంగా అభిరామంగా వేడుక కొరకు సంఘటించబడుతున్న ఆచారమని స్పష్టం చేస్తున్నది. ఇందులో అంతఃపురకన్యలు 
పాల్గొనటం గమనార్హం. ఉత్తరుడిపట్ల ప్రత్యేకమైన అభిమానం అందులో ధ్వని. ఈ వేడుక నగరి వాకిటిదాకా సాగుతుంది. 
(సంపా.) 


వ. అని నియోగించి గోపాలురకుం గట్ట నిప్పించి పుచ్చి, కంకు నాలోకించి 'నెత్తం బొక పలక యాడుదమే?” 
యని యుబ్బుమై మాటగా( బలికిన నతండు 'నీవు సుమాళంబున న్నున్నవాండవు; నే(డు నీతోడ నాడి 
జయింప రాదు వెజతు' ననిన విరాటుండు నగుచు€ దత్తదేశంబున మెలంగు సైరంధ్రిం గనుంగొని, సారలు 
దెమ్మని పనిచి పలక ముందటికి. దిగిచికొనుచు 'నిందు ర'మ్మనవుడు. బాండవాగ్రజుండు 'జూదం బాడుట 
యెంత లెస్స? యనుచుం జేరి యాడందొడంగునప్పుడు మటియు నిట్లనియె. 244 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; నియోగించి= ఆజ్ఞాపించి; గోపాలురకున్‌= శుభవార్త చెప్పిన గోపాలురకు; కట్టన్‌+ఇప్పించి= 
వ(స్తాలు కట్టుకొనటానికి బహూకరించి; పుచ్చి= పంపి; కంకున్‌= కంకుభట్టును; ఆలోకించి= చూచి; నెత్తంబు= జూదం; ఒక 
పలక= ఒక ఆట; ఆడుదమే?= ఆడుదామా; అని= ఇట్టు; ఉబ్బుమై మాటగాన్‌= సంతోషంతో కూడిన మాటగా; పలికినన్‌= 
పల్కగా; అతండు= కంకుభట్టు; నీవు= రాజైననీవు; సుమాళంబునన్‌= హుషారుగా; ఉన్నవాండవు= ఉన్నావు; నేడు= ఈ 
రోజు; నీతోడన్‌= నీతో; ఆడి= జూదమాడి; జయింపన్‌రాదు= గెలువలేను; వెజతును= జంకుతాను; అనినన్‌= అనగా; 
విరాటుండు= విరాటరాజు; నగుచున్‌= నవ్వుతూ; తత్రదేశంబునన్‌= ఆ ప్రాంతంలో; మెలంగు= సంచరించెడి; సైరంధ్రిన్‌= 
సైరంధ్రిని; కనుంగొని= చూచి, సారెలు= పాచికలు; తెమ్ము+అని= తీసికొని రమ్మని; పనిచి= పంపి; పలక= పాచికలు వేయు 
బల్లను; ముందటికిన్‌= తన ముందరికి; తిగిచికొనుచున్‌= లాగికొంటూ; ఇందున్‌= ఇక్కడికి; రమ్ము= రా!; అనవుడున్‌= 
అనగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; జూదంబు+ఆడుట= జూదమాడటం; ఎంత లెస్స= ఎంత బాగు; అనుచున్‌= అని 
పలుకుతూ; చేరి= దగ్గరకు వచ్చి; ఆడన్‌= ఆడటానికి; తొడంగు+అప్పుడు= (ప్రారంభించేటప్పుడు; మణియున్‌= తిరిగి; ఇట్టు= 
ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: విరాటరాజు మం(త్రులను ఆ రీతిగా పురమాయించి, జయవార్త చెప్పినందుకు గోపాలురకు వ(స్తాలు 
బహూకరించి పంపి, కంకుభట్టును చూచి, “ఒక్క పలక జూద మాడుదామా?” అనేసరికి అతడు “నీవు ఈనాడు 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహా సంతోషంగా ఉన్నావు. ఇపుడు నీతో ఆడితే గెలవటం కష్టం. అది నా భయం” అన్నాడు. అయినా విరాటుడు 
అక్కడే తిరుగుతూ ఉన్న సైరంధ్రిని చూచి పాచికలు తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ లోగా జూదపు బల్లను దగ్గరగా 
తీసికొని ఇక్కడికి రమ్మని అనేసరికి కంకుభట్టు - 'జూదమాడటం అంటే ఇప్పుడు ఎంత బాగుంటుంది?” 
(బాగుంటుందా!- అని కాకువు) అంటూ చేరి ఆటను ప్రారంభిస్తూ ఇట్లా అన్నాడు. 


విశేషం: రాజు యుద్దంలో విజయం సాధిస్తే అధికారికమైన వేడుకలు జరుగుతాయి. అందులో (ప్రజలు పాల్గొంటారు. ఇది 
ప్రజలకొరకు జరిపే వేడుక. ఇక రాజు తన సంతోషం కొరకు జరుపుకొనే వేడుకలు మరొక రకం. ఆ విధాన్ని ఈ వచనంలో 
కవి పేర్కొన్నాడు. శుభవార్తలు అందించినవారికి బహుమతు లివ్వటం ఒక వేడుక. అంతటితో ఆగలేదు. విరాటుడు 
ద్యూతప్రియుడు. మూలంలో - 


“స్త్రియో గావో హిరణ్యం చ యచ్చాన్యద్వస్తు కించన । 
న మే కించిత్‌ త్వయా రక్ష్య మంతరేణాపి దేనితుమ్‌॥” (4-63-32) 


అని ఉన్నది. విరాటుడికి (స్త్రీలు, ఆవులు, బంగారం వంటి విలువైన (ద్రవ్యాల కంటె జూదమంటే ఎంతో ఇష్టమట! ధర్మరాజు 
కంటె ద్యూతరతిలో విరాటుడు పది ఆకులు ఎక్కువ చదివాడు, కాబట్టే విజయోత్సవాన్ని స్నేహద్యూత [క్రీడతో జరుపుకొనాలని 
కోరుకొన్నాడు. విరాటు డంతటితో ఆగలేదు. బలవంతాన కంకుభట్టును ఆటకు పిలిచాడు. సైరంధ్రి నడిగి సారెలు 
తెప్పించాడు. తానే స్వయంగా జూదపు పలకను ముందుకు లాగాడు. కంకుభట్టును తనకు ఎదురుగా ఆటకు కూర్చొనుమన్నాడు. 
ఈ దృశ్యమంతా ధర్మరాజుకు పూర్వం కౌరవసభలో సుహృద్ద్యూత రూపంలో సాగిన మాయాద్యూతాన్ని తలపునకు తెచ్చింది. 
అందువలననే - ఇటువంటి సమయంలో జూదం ఆడటం ఎంత బాగుంటుంది? - అని అంటూనే, కాకువుతో ఏం 
బాగుంటుంది? - అనే అర్థం ధ్వనింప చేశాడు. జూదంవలన ధర్మజుడు తాను పొందిన అవమానాలను గురించి మనస్సున 
భావిస్తూ ఒక స్నేహితుడు చెప్పినట్టుగా చెప్పి తన పూర్వస్మృతులను నెమరువేసికొన్నాడు. ఇది కారవులపై రణోత్సాహాన్ని 
ప్రదర్శించటానికి నాంది కాబోతున్న చిత్రమైన సన్నివేశం. ఆనాడు చేసిన శపథాలు కార్యరూపం తాల్చబోతున్న సంకేతం. 
(సంపా 


ఆ. జూదమాడి ధర్మసూనుండు రాజ్యంబు | ననుజులను బ్రియాంగనను బణంబు 
గాంగ నొడ్డి యాడి కాటియ పడండె? య । ట్లగుట దీనితోడి యర్ది కీడు. 245 


ప్రతిపదార్థం: ధర్మసూనుండు= ధర్మరాజు; జూదము+ఆడి= ఈ జూదమాడియే; రాజ్యంబున్‌= రాజ్యాన్నీ; అనుజులను= 
తమ్ములనూ; ప్రియ+అంగనను= (ప్రియమైన భార్యను; పణంబుగా(గన్‌= పందెంగా; ఒడ్డి= కాసి; ఆడి= జూదమాడి; 
కాతీయన్‌= బాధను; పడడె!= పడలేదా?; అట్టు+అగుటన్‌= అట్టిది అయినందున; దీనితోడి+అర్థి= దీనితో మైత్రి (సంబంధం); 
కీడు= బాధ కల్లిస్తుంది. 


తాత్సర్యం: ధర్మరాజు జూదమాడి రాజ్యాన్నీ, తమ్ములనూ, భార్యనూ పందెంకాసి బాధలు పడ్డాడు. కనుక ఈ 
జూదంమీద ఎక్కువ ఇష్టం చూపటం కీడుకే దారి తీస్తుంది. 


విశేషం: ధర్మరాజు జూదంవలన తాను పొందిన కీడును పేర్కొంటూ, తన జీవితంలో తాను చేసిన తప్పును ఎవరూ 
చేయవద్దని హితవును ప్రథమపురుషలో మిత్రసమ్మితంగా చెప్పాడు. ప్రమాదాన్ని పరితాపంతో (ప్రక్షాళనం చేసికొంటున్న ఒక 
నిర్వేద ప్రవృత్తి ధర్మజుడి చిత్తంలో తళుక్కున మెరిసింది. విరాటుడితో స్నేహద్యూతం కొనసాగిస్తున్న ధర్మజుడు ఆ ఆటలో 
ఆసక్తి లేని ఆణిముత్యం వలె పఠితలకు (ప్రత్యక్షమౌతున్నాడు ఈ మాట లన్నప్పుడు. (సంపా.) 


విరాటపర్వము - పంచనూశ్వాసము 697 


వ. అని పలికి యాడుచుండు సమయంబున. 246 
ప్రతిపదార్థం: అని పలికి= ఇట్టు అని; ఆడుచుండు= జూదమాడునట్టి; సమయంబునన్‌= సమయంలో. 
తాత్సర్యం: ఈ విధంగా పలికి ధర్మరాజు జూదమాడుతున్న సమయంలో. 


మ. నరనాథుండు ప్రమోదసంపదుదితోన్మాదంబుమై నిట్లనుం 
“గురు సైన్యంబుల ముట్టి గెల్టి యెలమిన్‌ గోవర్గముం దెచ్చె; ను 
త్తరు బాహాబల శౌర్యసారము లుదాత్తంబుల్‌ గదే! యెందు నె 
వ్వరు నెక్కాలము నిట్టు సేసిరె కులైశ్వర్యం బవార్యంబుగన్‌? 247 


ప్రతిపదార్థం: నరనాథుండు= విరాటరాజు; ప్రమోద సంపద్‌= సంతోష సంపదతో; ఉదిత+ఉన్మాదంబుమైన్‌= కలిగిన ఒడలు 
తెలియనితనంతో; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; కురుసైన్యంబులన్‌= కౌరవసేనలను; ముట్టి= ముట్టడించి; గెల్చి= 
జయించి; ఎలమిన్‌= సంతోషంతో; గోవగ్గమున్‌= ఆలమందలను; తెచ్చెన్‌= మరల్చి వచ్చాడు; ఉత్తరు= ఉత్తరకుమారుడి 
యొక్క; బాహాబల= బాహుబలం; శౌర్యసారములు= శ్రేష్టమైన వీర పరాక్రమాలు; ఉదాత్తంబుల్‌ కదే!= గొప్పవిగదా!; ఎందున్‌= 
ఎక్కడైనా; ఎవ్వరున్‌= ఎవరైనా; ఏ+కాలమున్‌= ఎప్పుడైనా; కుల+ఐశ్వర్యంబు= కులధనం, వంశమహిమ, వంశ(ప్రతిష్ట; 
అవార్యంబుగన్‌= మరల్ఫరానిదిగా, ఇక ఎప్పటికీ కాదనటానికి వీలులేనట్టుగా; ఇట్టు= ఈ రీతిగా; చేసిరె?= చేశారా? 


తాత్సర్యం: అప్పుడు విరాటుడి సంతోషం పెల్లుబికిన ఆవేశంతో ఒడలు తెలియక ఇట్టా అన్నాడు - 'కౌరవ సేనలను 
ముట్టడించి, జయించి, ఆవులను మళ్ళించుకొని వచ్చాడంటే మా ఉత్తరుడి బాహుబలం, పరాక్రమం ఎంత గొప్పవి? 
ఏ (ప్రదేశంలోనైనా ఏ వ్యక్తి అయినా ఏ కాలంలోనైనా ఇట్టా కులధనాన్ని అవార్యంగా రక్షించారా? వంశప్రతిష్టను 
అప్రతిహతంగా నిలిపారా?' అని. 


నిశేషం: విరాటుడు అధికమైన సంతోషంవలన కలిగిన ఉన్మాదం అనే మానసికావస్థలో ఉండి మాట్లాడుతున్నట్టు తిక్కన 
సూచించాడు. మదం సంచారిభావం. ఉన్మాదం దశవిధ మన్మథావస్థలలో అందరూ అంగీకరించిన ఒక అవస్థ. శృంగారంలో 
నాయికాపరంగా చెప్పే లక్షణాన్ని ఇక్కడ విరాటుని పరంగా చెప్పుకొనాలి. భరత నాట్యశాస్త్రంలో ఉన్మాదమంటే - 


“తత్సంశ్రితాం కథాం యుక్తే సర్వావస్థాగతా9_పి హ్‌; 

పుంసః ప్రద్వేష్టి చాప్యన్యానున్మాదః సంప్రక్రీర్తితః ॥ 

తిష్టత్యనిమిష దృష్టి ర్లీర్భం నిఃశ్వసతి గచ్చతి ధ్యానమ్‌ । 

రోదితి నిహారకాలే నాట్య మిదం స్యా త్తథోన్నాదే ॥ (నా.శా. 12.185-186) 


నాయిక సర్వావస్థలయందూ నాయకుడికి సంబంధించిన కథలనే స్మరిస్తూ ఇతరాలను ద్వేషించటం ఉన్మాదలక్షణం. ఇక్కడ 
విరాటుడు తన పుత్రుడైన ఉత్తరుడికి సంబంధించిన విజయోదంతాలనే స్మరిస్తూ ఉండటం ఉన్మాదావస్ట. దానికి వ్యతిరేకంగా 
కంకుభట్టు పలికినా అతడిని ద్వేషించటం ఆ అవస్థలోని విరాటుని ప్రవర్తనం. కనురెప్పపాటు లేకుండా నిలబడి ఉండటం, 
నిట్టూర్పులు నిగుడించటం, రోదించటంవంటి ఉన్మాద (క్రియలు విరహంలో రాణిస్తాయి. మరి విరాటుడు (ప్రదర్శించే 
ప్రమోదపరమైన ఉన్మాదంలో ఏదో ఆలోచిస్తూ ఉండటం సహజంగా ఉంటుంది. అందుకే ఉన్మాదావస్టలో ఉన్న విరాటుడు 
వ్యసనోన్మాదంతో జూదాన్ని ఆడుతున్నా ఆట ఆడుతున్నంతసేపూ కొడుకు (ప్రదర్శించిన (ప్రతాపాన్ని గురించే ఆలోచిస్తూ, 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రలాపిస్తున్నాడు. కాబట్టి విరాటుడి మాటలు, చేష్టలు ఉన్మాదావస్థను తెలిపేవిగా ఉండటం రసధ్వని. మత్తేభవృత్తం అతడి 
చిత్తవృత్తికి అనుగుణంగా అమరి ఛందళ్ళ్శిల్పాన్ని సంతరించి పెట్టింది. (సంపా.) 


వ. అనిన విని కంకుం డతని కిట్లనియె. 248 


పతిపదార్హం: అనినన్‌= అనగా; విని; కంకుండు= కంకుభట్లు; అతనికిన్‌= విరాటుడితో; ఇట్లు= ఈ రీతిగా; అనియెన్‌= 
ర థ్‌ [క (52) 
పలికాడు. 


తాత్సర్యం: అనగా విని కంకుభట్టు విరాటుడితో ఈ విధంగా అన్నాడు. 


చ. 'కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజముఖ్య మహోగ్ర యోధ వి 

స్పురణము నోర్వంజాలి రణభూమి భుజాబల ముల్లసిల్ల ను 

త్తరుండ జయించెనేని వసుధావర! యింతటికంటె నింక న 

చ్చెరువును గల్గునే? ధర. బ్రసిద్దికి నెక్కండె యాత డొక్కండున్‌? 249 
ప్రతిపదార్థం: వసుధావర!= రాజా!; కురుపతి= దుర్యోధనుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్ణుడు; కృప= కృపాచార్యుడు; 
కుంభజ= (ద్రోణుడు; ముఖ్య= మొదలైన; మహా+ఉ(గ= మిక్కిలి భయంకరమైన; యోధ= యోధులయొక్క; విస్ఫురణమున్‌= 
పరా(క్రమాన్ని; ఓర్వన్‌+చాలి= సహించటానికి సరిపడి; రణభూమిన్‌= యుద్దభూమిలో; భుజాబలము= పరాక్రమం; ఉల్లసిల్లన్‌= 
ప్రకాశింపగా; ఉత్తరుండు+అ= ఉత్తరుడే; జయించెనేనిన్‌= జయించినచో; ఇంతటికంటెన్‌= దీనికన్న; ఇంకన్‌= వేరుగా; 
అచ్చెరువును= ఆశ్చర్యమైన విషయం; ధరన్‌= భూమిలో; కల్లునే?= ఉంటుందా?; ఆత(డు= ఉత్తరుడు; ఒక్కండున్‌= ఒక్కడే; 
ప్రసిద్దికిన్‌= కీర్తికి ఎక్కండె?= పొందడా? 


తాత్సర్యం: 'విరాటరాజా! దుర్యోధన, భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది మహావీరుల పరా(క్రమాన్ని ఎదిరించి వారినందరినీ 
ఓడించగలిగిన భుజబలాన్ని యుద్దభూమిలో ఉత్తరకుమారుడే చూపినట్లయితే, ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యం వేరే 
ఉంటుందా? లోకంలో అత డొక్కడే మహావీరుడుగా (ప్రసిద్ది కెక్కడా?' 


నిశేషం: కాకువుగా మాట్లాడిన ధర్మజుడి ఉక్తి వైచిత్రికి ఈ పద్యం రమణీయోదాహరణం. కురువీరులను ఉత్తరు డొక్కడే 
జయించాడా? జయిస్తే అది అద్భుతంగా చెప్పాలి. ఎందుకంటే ఉత్తరుడే ఏకైకవీరు డౌతాడు. ఈ భావాలనే విరాటుడు 241, 
242వ పద్యాలలో నమ్మశక్యంగాని అద్భుతంగా (ప్రకటించి ఉన్నాడు. కాని, (క్రమంగా నమ్మి ఇప్పు డున్మాదావస్థ్రకు చేరాడు 
ధర్మజుడు. 'ఉత్తరుడే నిజంగా జయించి ఉంటే! - అని అనుమానంగా కాకువుతో అనేసరికి సత్యాన్ని (గ్రహించే వివేకం 
ఉన్మాదంలో ఉండదు కాబట్టి అది తప్పక విపరీత ప్రభావం కలిగిస్తుంది. ధర్మరాజు నిపుణంగా కాకువును (ప్రయోగించాడు. 
వ్యాజస్తుతి వంటి ప్రశంస చేశాడు. ధర్మజపరంగా ఇది స్తుతిచేత నింద. విరాటుని కది నిందచేత స్తుతి. (సంపా) 


తే. అనిన గటకటం బడి 'యిట్టులాడు టెల్ల । నతని విజయము సందియ మనుట గాదె? 
యింతవట్టును సైరించి తీవు గాన; । యింక నీమాట లుడుగుము కంకభట్ట! 250 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కటకటన్‌+పడి= బాధపడి; కంకభట్ట!= ఓ కంకభట్టా!; ఇట్టులు+ఆడుట= ఇట్టా మాట్లాడటం; 
ఎల్లన్‌= అంతయును; అతని విజయము= ఉత్తరుడి గెలుపు; సందియము+అనుట కాదె?= సందేహమనటమే కదా!; 


విరాటపర్వము - పంచనూశ్వాసము 699 


ఈవుకాన= నీవు కాబట్టి; ఇంతవట్టును= ఇంతవరకు; సైరించితిన్‌= సహించాను; ఇంకన్‌= ఇటుపై; ఈ మాటలు= ఇట్టి 
మాటలు; ఉడుగుము= మానుము. 


తాత్పర్యం: అనగా విరాటుడు బాధపడి, 'కంకభట్టా! నీ విట్టా మాట్లాడటం చూస్తే ఉత్తరుడు విజయాన్ని పొందటం 
సందేహమనే కదా నీ భావం? నీవు కాబట్టి ఇంతవరకూ ఇటువంటి మాటలన్నా సహించాను. ఇక మీదట ఇట్లా 
మాట్టాడకుము' అన్నాడు. 


వ. అనుచు విరాటుండు గటంబు లదర. గన్నుల గెంపు గదుర6 బలుక చప్పు డగ్గలంబుగా నాడుచున్న సరకు 
సేయక యుధిష్టిరుండు వెండియు నిట్లనియె. 251 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; విరాటుండు= విరాటుడు; కటంబులు= చెక్కిళ్ళు; అదరన్‌= వణకగా; కన్నులన్‌= 
కన్నులందు; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా; పలుకచప్పుడు= జూదమాడేపలకయొక్క శబ్దం; అగ్గలంబుగాన్‌= అధికం 
కాగా; ఆడుచున్నన్‌= ఆట ఆడుతూ ఉండగా; యుధిస్టిరుండు= ధర్మరాజు; సరకు+చేయక= లెక్కచేయక; వెండియున్‌= 
మరల; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అట్లా అంటూ ఉన్నపుడు విరాటుడి చెక్కిళ్ళు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎరుపెక్కిపోతున్నాయి. నెత్తమాడే 
పలక చప్పుడు అధికమయ్యేటట్టు ఆడుతున్నాడు. అయినా లెక్కచేయకుండా ధర్మరాజు మరలా ఇట్టా అన్నాడు. 


విశేషం: ఉన్మాదావస్థలో వచ్చే కోపంకూడా ఉదృతంగా ఉంటుంది. అందుకే విరాటుడు నెత్తమాడే పలకచప్పుడు అమితంగా 
చేస్తున్నాడు. చెక్కిళ్ళు కదిలిస్తున్నాడు, కళ్ళు ఎరుపు చేస్తున్నాడు. ధర్మజుడు ధీరుడు, సత్యవ్రతుడు కాబట్టి దానిని లెక్కచేయలేదు. 
'పలకికు 'పలుకి అని రూపాంతరం ఉన్నది. అందువలన రెండు రూపాలూ సాధువులే. (సంపా 


చ. 'కురుబల మేల దైత్యసురకోటులు వచ్చిన గెల్వరాదె యు 
త్తరునకు నా బృహన్నల రథంబుపయిం బరవాహినీ భయం 
కర భుజసారమున్‌ మెబయయగా( దటి గాంచితి నంచు విక్రమో 
ద్దురగతి నాజికేలినిరతుం డయి దుర్దమలీల నుండంగన్‌.' 252 


ప్రతిపదార్థం: కురుబలము+ఏల?= కౌరవసేనయే ఎందుకు?; దైత్య= రాక్షసులయొక్క; సుర= దేవతలయొక్క; కోటులు= 
సమూహాలు; వచ్చినన్‌= వచ్చినప్పటికిని; ఉత్తరునకున్‌= ఉత్తరుడికి; ఆ బృహన్నల= (ప్రసిద్దుడైన బృహన్నల; రథంబుపయిన్‌= 
రథం మీద; పరవాహినీ= శత్రుసేనకు; భయంకర= భయంకరమైన; భుజసారమున్‌= పరా(క్రమసారం; మెజయంగాన్‌= 
ప్రకాశించగా; తటిన్‌= తగిన సందర్భాన్ని; కాంచితిన్‌+అంచున్‌= పొందానని; విక్రమ= పరాక్రమంయొక్క; ఉద్దురగతిన్‌= 
అతిశయమైన రీతిలో; ఆజికేలిన్‌= యుద్దమనే (క్రీడలో; నిరతుండు+అయి= ఆసక్తి కలవాడై; దుర్చమలీలన్‌= అణచలేని 
విధంగా; ఉండంగన్‌= ఉండగా; గెల్వ రాదె?= గెలవటం ఒక విశేషమా? 


తాత్సర్యం: 'కౌరవసేన అన్న మాటేమిటి? కొన్ని కోట్ల దేవతలు, రాక్షసులు వచ్చినా, రథంమీద ఆ బృహన్నల 
శత్రుసేనాభీకరమైన పరా(క్రమంతో ప్రకాశిస్తూ సమయం దొరికిందని విజృంభించి యుద్దాన్ని ఒక ఆటగా ఆడుతూ 
ఎవ్వరూ అణచలేని విధంగా ఉంటే ఉత్తరుడికి గెలుపు వీలుపడక ఏం చేస్తుంది.” 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: సమాధి. “సమాధిః కార్యసౌకర్యం కారణాంతర సన్నిధేః”. కారణాంతరం వలన కార్యసౌకర్యం కలిగినట్టు వర్షిస్తే 
సమాధి. ఉత్తరకుమారుడు కురువీరులే కాదు, దేవదానవకోటులు ఎదిరించినా జయాన్ని పొందక ఏంచేస్తాడు? - అని చెప్పి, 
దానికి కారణం జగదేకవీరుడైన బృహన్నల సారథ్యమని పేర్కొన్నాడు. కారణాంతరం వలన అందులోనూ పేడివాడైన 
రథసారథి వలన కార్యం సిద్దించిందన్న ఈ వాక్యం విరాటుడికి కోపం కలిగించింది. నవ్వు తెప్పించింది. అసహనం పెంచింది. 
“హితం మనోహారి చ దుర్లభం వచః” - అని కదా కవిసూక్తి. (సంపా.) 


వ. అనిన విని సక్రోధహాసోల్లాస వికృతాననుండై మత్స్యమహీనాథుండు. 253 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్య మహీనాథుండు= విరాటరాజు; సక్రోధ= కోపముతో కూడిన; హాస+ఉల్లాస= 
నవ్వుయొక్క ఉల్లాసంతో; వికృత= వికారం కల్గిన; ఆననుండు+ఐ= ముఖం కలవాడై. 


తాత్సర్యం: ఆ మాటలు వినేసరికి కోపం, కోపంతో నవ్వు, దాని ఉల్లాసం అన్నీ వచ్చి కలిశాయి. వాటితో ముఖం 


వికారంగా అయింది. 


విశేషం: ఉత్తరుడి విజయానికి సారథి కారణమని చెప్పి కంకుడు తన కుమారుడిని కించపరచినందుకు విరాటుడికి తీవ్రమైన 
కోపం, తనకు విరుద్దంగా మాట్లాడుతూ తనను సమర్థించుకొంటున్న కంకుభట్టు మీద అవజ్ఞతో కూడిన ఆగ్రహాన్ని 
తెలియజరిచే అట్టహాసం, (క్రోధభావం వికసించటం చేత ఆ హావభావాల ఉల్లాసం, వాటివలన క్షణాని కొక విధంగా మార్పులు 
(వికారాలు) చెందుతున్న ముఖవైఖరులు - అన్నీ కలిసి విరాటుడిని రోషభీషణ (క్రోధభావానికి విభావంగా నిలిపి, తిక్కన 
ఆంగికాభినయోల్లాసాన్ని చిత్రించాడు. (సంపా.) 


ఉ. “వింతలు సాల నీవలన వింటిమి; గాని, ధరిత్రి నెందు నే 

మింతకు మున్ను సారథుల నెవ్వరి( జూడమె? వైరివీర దు 

ర్లాంత భుజావిలాస మలరం దెగి పోరుల నస్త్ర శస్త్ర వి 

క్రాంతి. గడంగు వారి? నని కన్నుల నిప్పులు రాలుచుండ(గన్‌. 254 
ప్రతిపదార్థం: నీ వలనన్‌= నీవు చెప్పగా; వింతలు= అద్భుతాలు; చాలన్‌= ఎక్కువగా; వింటిమి= విన్నాము; కాని= అయినా; 
ధరిత్రిన్‌= భూమి మీద; ఎందున్‌= ఎక్కడనూ; ఏము= మేము; ఇంతకున్‌+మున్ను= ఇంతకు పూర్వం; సారథులన్‌= రథం 
తోలేవారిని; ఎవ్వరిన్‌= ఎవ్వరిని; వైరివీర= శత్రువీరులయొక్క; దుర్జాంత= అణచలేని; భుజావిలాసము= భుజ పరాక్రమం; 
అలరన్‌= ఒప్పగా; తెగి= సాహసించి; పోరులన్‌= యుద్దాలలో; అస్త్ర= మంత్రబాణాలయొక్క; శస్త్ర= బాణాద్యాయుధాల 
యొక్క; విక్రాంతిన్‌= పరాక్రమంతో; కడంగువారిన్‌= ప్రయత్నించేవారిని; చూడమె= చూడలేదా; అని; కన్నులన్‌= కన్నులనుండి; 
నిప్పులు రాలుచున్‌+ఉండయగన్‌= నిప్పులు రాలుతూ ఉండగా. 


తాత్సర్యం: 'నీవు చెప్పగా ఎన్నో ఆశ్చర్యకరమైనవి విన్నాను కాని, ఎక్కడైనా సారథులు శత్రువీరుల నణచే 
పరాక్రమం చూపి యుద్దంలో అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యం కలిగినట్లు వినలేదే! అంటూ కళ్ళ వెంట నిప్పులు 
రాలుతూ ఉండగా. 


క. “నా కొడుకు పోటుమాటలు । నీకేటికి. బొసంగ నాడ నేరవు మౌర్ట్యో 
ద్రేకమునం బలుకుచుండుట । మాకు సహింపంగరాదు మానుము విప్రా!” 255 


విరాటపర్వము - పంచనూశ్వాసను 701 
ప్రతిపదార్థం: నా కొడుకు= నా కుమారుడి యొక్క; పోటుమాటలు= యుద్దపుమాటలు; పొస(గన్‌= పొసగేటట్టుగా; నీకున్‌= 
నీకు; ఏటికిన్‌= ఎందుకు; ఆడనేరవు= చెప్పలేవు; మౌర్థ్య= మూర్థత్వంవలని; ఉఊద్రేకమునన్‌= ఉద్రేకంతో; పలుకుచుండుట= 
మాట్లాడటం; మాకున్‌= నాకు; సహింపంగన్‌రాదు= ఓర్చుకొనటానికి వీలుపడదు; విప్రా!= ఓ బ్రాహ్మణుడా! మానుము= 
మానవలసింది. 


తాత్సర్యం: 'నా కొడుకు చేసిన యుద్దానికి సంబంధించిన మాటలు నీ వెందుకు సముచితంగా మాట్లాడలేవు? 
మూర్థతవలని ఉద్రేకంతో నీ విట్టా మాట్లాడుతుంటే మేం సహించం. ఓ బ్రాహ్మణుడా! ఇక నీ మాటలు కట్టి 
పెట్టుము. 


కు అనినం జలమున( గుంతీ | తనయాగ్రజు. డిట్టు లనియె దరహాసం బా 
ననమున ముసుంగువడంగ న । జ్ఞననాయకుతోడ ని ట్లశంకిత భంగిన్‌. 256 


ప్రతిపదార్థం: అనినన్‌= విరాటుడు ఇట్టా పలుకగా; చలమునన్‌= పట్టుదలతో; కుంతీతనయ+అ(గ్రజు(డు= ధర్మరాజు; 
దరహాసంబు= చిరునవ్వు; ఆననమునన్‌= ముఖమందు; ముసుగుపడణగన్‌= ఆవరించగా; ఆ+జననాయకుతోడన్‌= ఆ 
విరాటరాజుతో; ఇట్టు= ఈ రీతిగా; అశంకిత భంగిన్‌= సంశయం లేని రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: విరాటుడు ఇట్టా పలుకగా ధర్మరాజు చిరునవ్వుతో విరాటుడితో నిస్సంశయంగా ఈ విధంగా 
అన్నాడు. 


విశేషం: ధర్మజుడి మాటలు మూర్ధత్వంతోనూ, ఉద్రేకంతోనూ పలికేవని విరాటుడు పేర్కొన్నాడు. అతడు స్వయంగా 
ప్రమోదోన్మాదంలో ఉండి మాట్లాడుతున్నాడు. నిజానికి అతడిదే మౌర్థ్యం, ఉద్రేకం. అది తెలిసికొనలేక మాట్లాడుతున్న అతడి 
అవివేకాన్ని గమనించి ధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. అది ఎట్టా ఉన్నదంటే - ముఖానికి నవ్వు ముసుగు వేసికొన్నట్లు ఉన్నది. 
అది సాత్మికభావం. ఎదుటివారి అజ్ఞానాన్ని చూచి అవహేళనం చేస్తూ, అది పైకి కనపడకుండా నిగ్రహించుకొంటూ చేసే ఒక 
రకమైన గుంఫనమైన నవ్వు - ఆ దరహాసం. గంభీర స్వభావులు మాత్రమే ఇటువంటి నవ్వు నవ్వగలరు. (సంపా.) 


ఉ. 'ఆహవకేళి వేడుక బృహన్నల చిత్తమునం దెలర్టినన్‌ 
సాహసవృత్తి నుత్తరుని సారధిగా గొనిపోయి కౌరవ 
వ్యూహము నోర్షి నీపసుల నొక్కండు దక్కక యుండ సత్వరో 
త్సాహతం( దెచ్చె. గావలయు(; దప్పదు నా పలు కట్లు చూడుమీ!' 257 


ప్రతిపదార్థం: ఆహవకేళిన్‌= యుద్దమనే ఆటలో; వేడుక= కోరిక; బృహన్నల చిత్తమునందున్‌= బృహన్నలయొక్క మనస్సులో; 
ఎలర్చినన్‌= కలుగగా; సాహసవృత్తిన్‌= చొరవగా; ఉత్తరునిన్‌= ఉత్తరకుమారుడిని; సారథింగాన్‌= రథం తోలేవాడిగా; కొనిపోయి= 
తీసికొని వెళ్ళి; కౌరవ వ్యూహమున్‌= కౌరవ సేనను; ఓర్చి= ఓడించి; నీ పసులన్‌= నీ గోవులలో; ఒక్కండు= ఒక్కటి కూడ; 
తక్కక+ఉండన్‌= మిగులకుండా (అన్నిటిని); సత్వర= త్వరతోడి; ఉత్సాహతన్‌= ఉత్సాహంతో; తెచ్చెన్‌= తీసికొని వచ్చాడు; 
కావలయున్‌= ఇదే జరిగి ఉంటుంది; నా పలుకు= నేను చెప్పిన మాట; తప్పదు= తప్పిపోదు, అబద్దం కాదు; అట్టు= ఆ 
రీతిగా; చూడుమీ!= చూడుము. 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'బృహన్నల మనస్సులో యుద్దమనే ఆట ఆడుకొనాలని వేడుక కలిగి ఉండాలి. అందుకు నీలుగా 
ఉత్తరుడిని సారథిగా చేసికొని వెళ్ళి కౌరవసేన నోడించి, ఒక్కటి కూడా చెదరిపోకుండా ఆవుల నన్నిటినీ మరలించుకొని 
వచ్చాడు. నా మాట పొల్లు పోదు. నీవే చూడుము?! 


నిశేషం: ధర్మరాజు ఈ మాటలు “అశంకితభంగినో పలికాడు. నిస్సంశయంగా, నిర్భయంగా, నిశ్చయాత్మకంగా పలికాడని 
అర్థం. అర్జునుడే రథికుడై, ఉత్తరుడిని సారథిగా చేసికొని యుద్దం సాగించి ఉండవచ్చునని ఊహించి చెప్పాడు. ధర్మజుడి 
మాట అబద్దం కావటానికి వీల్లేదని బల్ల[గ్రుద్ది చెప్పాడు. ఇక ముందు దానిని విరాటుడే తెలిసికొనగలడని సూచించి - 
మూర్థత్వం విరాటుడిదే అని గూఢంగా అధిక్షేపించాడు. అంత చెప్పినా సత్యాన్ని దర్శించలేని విరాటుడితో మరింత వాచ్యంగా 
చెప్పవలసివచ్చింది. (సంపా.) 


క అని యంతట నిలువక య । మృనుజేశ్వరు మొగము. జూచి మజియును నత. డి 
ట్లను( 'బురములోన( జాటం । బనుపు బృహన్నల జయంబు భవ్యవిచారా!' 258 


ప్రతిపదార్థం: అని= అట్టు పలికి; అంతటన్‌= అంతటితో; నిలువక= ఆగక; ఆ+మనుజేశ్య్వరు= ఆ విరాటరాజుయొక్క; 
మెగమున్‌= ముఖాన్ని; చూచి= పరికించి; అత(డు= కంకుభట్టు; మజీయును= ఇంకా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= 
అన్నాడు; భవ్యవిచారా!= మంగళకరమైన ఆలోచన కలవాడా!; బృహన్నల జయంబు= బృహన్నలయొక్క విజయాన్ని; 
పురములోనన్‌= పట్టణంలో; చాటన్‌= చాటుటకు; పనుపు= ఆజ్ఞాపించుము. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా పలికి, అంతటితో ఆగకుండా విరాటుడి ముఖంకేసి చూస్తూ ఇట్టా అన్నాడు - 'నీకు 
మంచి ఆలోచన ఉంటే బృహన్నల విజయం సాధించాడని పట్టణంలో చాటించుము.” 


విశేషం: 'నా కొడుకు పౌరుషాన్ని నీవెందుకు పొగడలేవు?' అని విరాటు డడిగిన ప్రశ్నకు అసలు సంగతి పైపద్యంలో 
సమాధానంగా చెప్పాడు. అయినా సత్యం (గ్రహించలేని విరాటుడికి - విజయం సాధించింది ఉత్తరుడు కాదు, బృహన్నల అని 
చాటించుమని చెప్పాడు. బృహన్నలను సేడివాడిగానే తెలిసిన విరాటుడి కది అంగీకారం కాలేదు. విరాటుడు ధర్మరాజు 
వాక్యాలపై మోహావేశంతో (ప్రామాణికత్వాన్ని కోల్పోయాడు. ఉన్మాదావస్టలో అత డింకా ఉండిపోయాడు. 'భవ్యవిచారా! అన్న 
సంబోధనలోని అంతరార్జాన్ని (గహించలేకపోయాడు. (సంపా.) 


విరాటుండు కంకుని సారెంగొని వేయుట (సం. 4-63-44) 


ఆ. అనిన రౌద్రరసము మనమున నడరంగ6 ।; బడగ యెత్తు నురగపాలు రేఖ 
నెనయు చేతిసారె. గొని వ్రేసెం బతి 'పేడి ; గడన యుడుగు మన్న నుడుగి వనుచు. 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; రౌద్రరసము= రౌద్రమనెడి రసం (మహా కోపం); మనమునన్‌= మనస్సులో; అడరంగన్‌= 
వ్యాపించగా; పడ(గ+ఎత్తు= పడగ విప్పునట్టి; ఉరగపాలు రేఖన్‌= సర్పరాజు రీతి; ఎనయు= పొందిన; చేతి= చేతిలోని; సారెన్‌+ 
కొని= పాచిక తీసికొని; పతి= విరాటరాజు; పేడిగడన= పేడియెన బృహన్నలను పొగడిక చేయటం, కీర్తించటం; ఉడుగుము+ 
అన్నన్‌= మానుమనగా; ఉడుగవు+అనుచున్‌= మానవనుచు; ్రేసెన్‌= విసరికొట్టెను. 


తాత్సర్యం: అనటంతో రౌద్రరస ముప్ప్బొంగగా పడగ నెత్తిన సర్పరాజువలె చేయెత్తి చేతిలోని పాచికతో విరాటుడు 
'ఆ పేడిగాడిని పొగడవద్దంటే మానవేం?” అని విసరికొట్టాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 703 
విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున వ్రేటువడి యజాతశత్రుం డలుక గదురని హృదయంబుతోడం బాంచాలి దెసం జూడ్కిమల(గ 
నూరకుండె; నన్నారీరత్నంబును రయంబునం జేరి వ్రేటుగంటిం దొరంగు రుధిరంబు6 దన యుత్తరీయంబున 
మెత్తన యొత్తి యచ్చేరువ నున్న కనకకలశంబు జలంబులం గరతలంబు దడిపికొని తుడుచున్నప్పుడు 
మత్స్య మహీవల్లభుం 'డీశోణితంబు పైచీరం బట్టుటకు( గతం బేమి? యని తన్నడిగిన నతని కిట్లనియె. 

260 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వ్రేటు+పడి= దెబ్బతిని; అజాతశత్రుండు= ధర్మరాజు; అలుక+కదురని= 
కోపంరాని; హృదయంబుతోడన్‌= మనస్సుతో; పాంచాలిదెసన్‌= (ద్రౌపదివైపు; చూడ్కి= చూపు; మలంగన్‌= ప్రసరించగా; 
ఊరకుండెన్‌= ఊరకున్నాడు; ఆ+నారీరత్నంబును= ఆ (ద్రౌపదియూ; రయంబునన్‌= వేగంగా; చేరి= దగ్గరకు వచ్చి; 
(వ్రేటుగంటిన్‌= దెబ్బతగిలిన గాయం వెంట; తొర(గు= కారెడి; రుధిరంబున్‌= రక్తమును; తన ఉత్తరీయంబునన్‌= తన 
సైటతో; మెత్తన= మెల్లగా; ఒత్తి= అద్ది; ఆ+చేరువన్‌+ఉన్న= ఆ దగ్గరలో ఉన్న; కనక కలశంబు= బంగారు చెంబులోని; 
జలంబులన్‌= నీతితో; కరతలంబు= చేతిని; తడిపికొని= తడిపి; తుడుచు+అప్పుడు= గాయాన్ని తుడిచే సమయంలో; 
మత్స్యమహీవల్లభుండు= విరాటుడు; ఈ శోణితంబు= ఈతడి రక్తం; పైచీరన్‌= నీ పైటతో; పట్టుటకున్‌= అద్దటానికి; 
కతంబు+ఏమి?= కారణం ఏమిటి?; అని= ఇట్టు; తన్నున్‌= సైరంధ్రిని; అడిగినన్‌= అడుగగా; అతనికిన్‌= విరాటుడితో; 
ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికింది. 


తాత్సర్యం: ఈ విధంగా పాచికతో దెబ్బతిని అజాతశత్రువు కనుక ధర్మజుడు మనస్సులో కూడా కోపగించుకొనక, 
సైరంధ్రి కేసి చూశాడు. ఆమె వెంటనే వెళ్ళి పైటతో ఆ రక్తం కారే గాయాన్ని ఒత్తింది. దగ్గరలో బంగారు చెంబులో 
ఉన్న నీటితో చేయి తడుపుకొని అతడి గాయం తుడిచింది. అప్పుడా పైటకంటిన రక్తం చూచి విరాటుడు “ఈ 
రక్తం నీ పైటతో ఎందుకు అద్దావు?' అని ప్రశ్నించగా ఆమె ఇట్లా అన్నది. 


నిశేషం: 1. దెబ్బతిన్న ధర్మరాజు కోపగించలేదు. అజాతశత్రు వనిపించుకొన్నాడు. అతడి చిత్తవృత్తిని వ్యంజింపచేసే ఆ 
బిరుదాన్ని ఇక్కడ వాడటం సార్ధకం. 2. రక్తం కారుతూ ఉంటే కంకుభట్టు సైరంధ్రివైపు చూచాడు. అది సన్న్యాసి చేసేపని 
కాదు. విరాటుడికి అదొక అనుమానం కలిగించింది. 3. సైరంధ్రి వెంటనే వెళ్ళి తన పైటతో అతడి గాయంనుండి కారుతున్న 
రక్తాన్ని తుడిచింది. నీటితో కడిగింది. సామాన్యంగా సైరంధ్రులు అన్యపురుషుల సేవ చేయరు. అది మరొక అనుమానానికి 
దారితీసింది. 4. వారిరువురికీ ఏదైనా సంబంధం ఉన్నదా? అనే అనుమానంతో విరాటుడు 'అతడి రక్తాన్ని నీ పైటతో ఎందుకు 
అద్దావు?' అని అడిగాడు. 5. ఈ సన్నివేశంలో సైరంధ్రి సుదేస్టయొక్క అంతఃపురంలో ఉండవలసింది - మహారాజు 
మసలేచోట ఉండటం ఒక విశేషం. ధర్మరాజును ఒక కంట కనిపెట్టి ఉండటం మరొక విశేషం. ధర్మరాజు నిర్భయంగా రాజుతో 
మాట్లాడటం మరింత విశేషం. ఇవన్నీ అజ్ఞాతవాసకాలం తీరిందని పాండవులు భావించి బయటపడటానికి సిద్దపడుతున్న 
వైఖరిని స్పష్టపరుస్తున్నాయి. 6. విరాటుడి ప్రశ్నకు (ద్రౌపది చెప్పే సమాధానం ఎట్టా ఉంటుందో? అనే ఉత్కంఠ పఠితలలో 
తలెత్తుతుంది. (సంపా.) 


తే. “విమల వంశంబునను బుణ్యవృత్తమునను । వటిలు నీతని రక్తంబు వసుమతీశ! 
ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరంగె నన్ని। వర్షములు గల్లు నిం దనావర్షభయము. 261 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వసుమతీశ!= విరాటరాజా!; విమల వంశంబునను= కల్మషంలేని వంశంలోను; పుణ్యవృత్తమునను= మంచి 
నడవడితోనూ; వజణలు= ఒప్పే; ఈతని రక్తంబు= ఈతని రక్తం; ధరణిపైన్‌= భూమి మీద; ఎన్ని బిందువుల్‌= ఎన్ని చుక్కలు; 
తొరంగెన్‌= కారునో; అన్ని వర్షములు= అన్ని సంవత్సరాలు; ఇందున్‌= ఈ దేశంలో; అనావర్షభయము= అనావృష్టి వలని 
భయం; కల్లున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: 'ఓ రాజా! స్వచ్చమైన వంశంలో పుట్టి ధర్మంగా జీవించే ఇతడి రక్తపు బిందువు లెన్ని చుక్కలు 
భూమిమీద పడితే అన్నేళ్ళు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుంది.” 


విశేషం: ఇది ఒక చక్కని సూక్తివంటి పద్యం. స్వీయవర్తనానికి ఒక ధార్మికన్యాయాన్ని చూపుతున్న (ద్రౌపది (ప్రజ్ఞ ఇందులో 
ప్రదర్శితమయింది. ఇందులో ధర్మజుడి వంశం, శీలం చెప్పబడ్డాయి. నిర్మలత్వం చంద్రవంశ సూచకం, పుణ్యవృత్తం అతడి 
సార్థకనామ సూచకం. అటువంటివారిని బాధిస్తే భూమి బాధపడుతుందని హెచ్చరిక! అనావృష్టి రాజుల అధర్మవర్తనకు 
ఫలితంగా కలిగే (ప్రకృతి సంక్షోభమని ఆమె వ్యాఖ్యానించింది. (సంపా.) 


వ. అని చెప్పి యుత్తమ ద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని పుట్టుటకు( జాలక యిబ్దంగిం 
జేసితి నని వెండియు. గొండొక కీలాలంబు దొరంగం దొరంగం దుడుచుచుండె; నంత నట యుత్తరు 
నెదుర్కొనం బోయి. 262 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఉత్తమ= ఉత్తముడైన; ద్విజ= (బ్రాహ్మణుడి యొక్క లేదా క్షత్రియుడి యొక్క; లోహిత= 
రక్తముయొక్క; పాతంబు= పడటం; ఎట్టునున్‌= ఎట్టైనా; కీడు= చెరుపు కలిగిస్తుంది; కావునన్‌= కాబట్టి; ఒక హాని= ఒక 
చెడుపు; పుట్టుటకున్‌= కలుగుటకు; చాలక= సహించక; ఈశ+భంగిన్‌= ఈ రీతిగా; చేసితిన్‌+అని= చేశానని పలికి; 
వెండియున్‌= ఇంకను; కొండొక= ఇంచుక; కీలాలంబు= రక్తం; తొరంగన్‌*తొారంగన్‌= బాగా కారుతుండగా; తుడుచుచున్‌+ 
ఉండెన్‌= తుడుస్తూ ఉండిపోయింది; అంతన్‌= అంతలో; అట= అక్కడ; ఉత్తరున్‌= (వస్తున్న) ఉత్తరుడిని; ఎదుర్కొనన్‌= 
ఎదురుగా వెళ్ళితేవటానికి; పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: అని చెప్పింది. ఇంకా ఉత్తముడైన ద్విజుడి నెత్తురు పడటం కీడు కాబట్టి, ఈ దేశంలో ఏదైనా కీడు 
కల్లటం నాకిష్టం లేక ఇట్లా చేశాను” అన్నది. ఇంకా రక్తం చుక్కలుగా కారుతున్నది. అవి (క్రింద పడకుండా 
తుడుస్తూనే ఉన్నది సైరంధ్రి. అంతలో ఉత్తరుడి కెదురుగా వెళ్ళినవారు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇక్కడ మరొక అనుమానం విరాటుడికి కలుగకుండా మాట నేర్పరితనం ప్రకటించింది సైరంధ్రిగా ఉన్న (ద్రౌపది. 
కంకుభట్టు విమలవంశం వాడనీ, పుణ్యవృత్తం కలవాడనీ సైరంధ్రి కెట్టా తెలుసు? అనే ప్రశ్న రావచ్చును. ఆమె ద్రౌపదీదేవికి 
సైరంధ్రిగా సేవలందించిన విషయం చెప్పుకొనవలసి వస్తుంది. ఇప్పు డామాటలు అవసరం లేదు. అయితే లోకంలో ఒక 
సాధారణ ధర్మాన్ని అనుసరించి ఆ పని చేశానని సైరంధ్రి తన చర్యను సమర్థించుకొన్నది. సన్నాసి వేషంలో ఉన్న ధర్మజుడు 
(కంకుభట్టు) ద్విజుడు. పుట్టుక, ఉపనయనం - అనే రెండు జన్మ లెత్తగల అధికారం బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు 
ఉన్నది కాబట్టి ద్విజశబ్దం ధర్మరాజుకు కూడా వర్తిస్తుంది. వారి రక్తం నేలమీద పడితే రాజుకు కీడు కలుగుతుందని 
ధర్మశాస్త్రాలు చెప్పుతున్నాయి కాబట్టి కంకుభట్టు మీది (ప్రేమకంటె, ప్రభువుమీద ఉండే ఆదరాభిమానాలతో ఆ పని చేశానని 
గడుసుగా (ద్రౌపది సమాధానం చెప్పింది. అనుమానానికి తావు లేకుండా చేసింది. రక్తం కారటం తగ్గేంతవరకు ధర్మజుడి సేవ 
చేసికొనే అవకాశం కలిగించుకొన్నది. (సంపా.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 705 


క. మంగళ తూర్యరవములు సె | లంగ(గ మౌక్తిక విమిశ్ర లలితాక్షత వృ 
ష్టిం గురిసిరి విప్రులు. బు । ణ్యాంగనలును భద్రవాక్రయంబులతోదన్‌. 263 


ప్రతిపదార్థం: మంగళ= మంగళకరాలైన; తూర్యరవములు= వాద్యధ్వనులు; చెలంగ(గన్‌= ధ్వనించగా; మౌక్తిక విమిశ్ర= 
ముత్యాలతో కూడిన; లలిత+అక్షత వృష్టిన్‌= మంచి అక్షతలనెడి వానను; విప్రులు= బ్రాహ్మణులు; పుణ్య+అంగనలును= 
పవి(త్రురాం[డైన ముత్తెదువలు; భద్ర, వాక+చయంబులతోడన్‌= మంగళకరమైన వాక్కుల మొత్తాలతో; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: మంగళవాద్యాలు మోగుతుండగా బ్రాహ్మణులు, సువాసినులు వేదాశీస్సులు, మంగళ గీతాలతో 
ముత్యాలు కలిపిన అక్షతలను వర్షంవలె కురిపించారు. 


విశేషం: అలం: రూపకం. 


ఉ. అత్తటి( గన్యకాజన సహస్రము. దానును జేరి వేడ్మమై 
నుత్తర చందనార్భ కుసుమోత్మరమున్‌ నవరత్న సంచయో 
దాత్త సువర్ణ పుష్పములు దందడి చల్లె. గిరీటిమీంద న 
య్యుత్తరుపై( బ్రమోదకలనోత్కట సంభ్రమ సంభృతంబుగన్‌. 264 


ప్రతిపదార్థం: ఆ+తటణిన్‌= అప్పుడు; కన్యకా, జన, సహస్రమున్‌= వేయిమంది (పెక్కుమంది) కన్యకల సమూహమున్నూ; 
తానును= ఉత్తరయును; చేరి= దగ్గరకు వచ్చి; వేడ్కమైన్‌= వేడుకతో; ఉత్తర= ఉత్తరాకుమారి; చందన+ఆర్హ= మంచి 
గంధంతో తడిపిన; కుసుమ+ఉత్కరమున్‌= పూల సముదాయాన్నీ; నవరత్న సంచయ= నవరత్నాల సముదాయాన్నీ; ఉదాత్త= 
గొప్పవైన; సువర్ల పుష్పములు= బంగారు పువ్వులను; దందడిన్‌= విరివిగా; కిరీటిమీందన్‌= అర్జునుడి మీదను; ఆ+ఉత్తరుపైన్‌= 
ఆ ఉత్తరుడి మీదను; ప్రమోద కలనా= సంతోషంతో కూడిన; ఉత్కట= ఎక్కువైన; సం(భ్రమ= వేగిరపాటుతో; సంభృతంబుగన్‌= 
నిండినట్టుగా; చల్లైన్‌= చల్లింది. 


తాత్పర్యం: అప్పుడు ఉత్తర వేలమంది కన్యకాజనులు వెంటరాగా వేడుకతో మంచి గంధం కలిపిన పువ్వులున్నూ, 
నవరత్నాలు, బంగారు పువ్వులున్నూ, అర్జ్హునుడిమీద, ఉత్తరుడిమీద సంతోషంతో కలిగిన సంబరంతో చల్లింది. 


విశేషం: 1. రాజమందిరం వరకు (బ్రాహ్మణులూ, పుణ్యాంగనలూ స్వాగతం పలికారు. ఆపైన ఉత్తర చెలికత్తెలతో కలిసి 
స్వాగతం పలికింది. ఒక రాచమర్యాద, మరొకటి గృహమర్యాద. వారందరిలో బృహన్నల మహిమ తెలిసిన వ్యక్తి ఉత్తర ఒక్కతే. 
అందువలన ఉత్తరుడి విజయానికి కారకుడైన బృహన్నలపై ముందుగా మంగళద్రవ్యాల నుంచింది. ఆపైన ఉత్తరుడిమీద 
చల్లింది. ఆమె ఉచితజ్ఞతకూ, సూక్ష్మబుద్దికీ ఆ చర్య నిదర్శనం. (బ్రాహ్మణులూ, ముత్తెదువులూ ముత్యాలు కలిపిన అక్షతలు 
చల్లితే, ఉత్తరా, చెలికత్తెలూ నవరత్నాలతో కూడికొన్న బంగారు పూలను చల్లారు. ఒకరు ఆదరంతో, మరొకరు అనురాగంతో 
చల్లారు. సత్కారం కూడా శక్తియుక్తులను బట్టి ఉంటుందని తిక్కన తన వర్ణనలో చిత్రించాడు. 


2. నవరత్నాలు: ముత్యం, మాణిక్యం, వైడూర్యం, గోమేధికం, వ(జ్రం, పవడం, పుష్యరాగం, మరకతం, నీలం. (సంపా 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. తక్కటి వారలుం గని ముదం బలరార6గ6 గౌంగిలించుచున్‌ 
మొక్కుచు నాదటం దనదు మోముపయిం దనివోని చూడ్కులం 
ర్రిక్కితియించుచుం బొదివి గెల్పు నుతింప(గ రాజపుత్రుం డ 
య్యెక్కుడుమాట కోరువక యిట్లను నర్హజనంబుతో( దగన్‌. 265 


ప్రతిపదార్థం: తక్కటి వారలున్‌= మిగిలిన వారును; కని= చూచి; ముదంబు= సంతోషంతో; అలరారంగన్‌= ఒప్పగా; 
కౌంగిలించుచున్‌= కౌగిలించుకొంటూ; మైక్కుచున్‌= నమస్కరిస్తూ; ఆదటన్‌= తనివితీర; తనదు= తనయొక్క; మోముపయిన్‌= 
ముఖంమీద; తనివోని= తనివి తీరని; చూడ్కులన్‌= చూపులను; (క్రిక్కిణియించుచున్‌= ఎక్కువగా (ప్రసరింపచేస్తూ; పొదివి= 
చుట్టుకొని; గెల్పు నుతింపంగన్‌= విజయాన్ని స్తుతించగా; రాజపుత్రుడు= ఉత్తరుడు; ఆ+ఎక్కుడు మాటకున్‌= ఆ ఎక్కువైన 
మాటకు; ఓరువక= సహించక; అర్హజనంబుతోన్‌= తగినవారితో; తగన్‌= తగునట్టుగా; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= 
పల్కాడు. 


తాత్పర్యం: మిగతా వచ్చినవారు కూడా ఉత్తరుడిని చూచి సంతోషంతో కౌగిలించుకొనేవారు, (మొక్కేవారు, తన 
ముఖాన్ని తనివి తీరనట్టుగా అదే పనిగా తెగచూస్తూ చుట్టుముట్టి జయమును కొనియాడుతూ ఉంటే, అది తనది 
కాదు కనుక ఆ ఎక్కువైన ప్రశంసలకు సహించలేక తగినవారితో తగినట్టుగా ఈ విధంగా అన్నాడు. 


విశేషం: ఉత్తరుడిని అభినందించేవారు మూడు రకాలుగా ఉన్నట్లు తిక్కన చిత్రించాడు. 1. కౌగిలించుకొనేవారు-వీరు 
ఆత్మీయులు, బంధువులు. 2.ప్రీతితో మయొక్కేవారు - సామంతులు, చిన్నవారు, సేవకులు; 3. తనివితీరకుండా ముఖంవైపు 
చూస్తూ (ప్రశంసించేవారు - పౌరులు, అభిమానులు. వారందరూ విజయుడు ఉత్తరుడని భావించి అభినందిస్తున్నారు. 
ఉత్తరుడు వాటిని స్వీకరించలేడు. కాదనలేడు. చిక్కులో పడ్డాడు. మనసులోని మథనను ఆగబట్టుకొనలేక తగినవారితో 
తగినరీతిగా ఈ విధంగా పలికాడు. అంటే దగ్గరివారితో జనాంతికంగా అన్న మాటల వంటివన్నమాట! ఇందులో ఉత్తరుడి 
చిత్తశుద్ది వ్యక్తమౌతున్నది. (సంపా.) 


చ.  'కురుబలమున్‌ జయించుటయు గోవుల దెచ్చుటయున్‌ బృహన్నలా 
స్పురిత భుజాబలంబునన చూవె; నిజం బిది; నాక యేల? యె 
వ్వరికిని నెవ్వరిం గెలువ వచ్చున యిట్టి సహాయ సంపదం 
బొరయక యున్న? మీ కెటు(గ( బోలునె నాబ్రదు కెట్టి భంగియో?' 266 


ప్రతిపదార్థం: కురుబలమున్‌= కౌరవుల సేనను; జయించుటయున్‌= గెలవటమున్నూ; గోవులన్‌= ఆవులను; తెచ్చుటయున్‌= 
తీసికొని రావటమున్నూ; బృహన్నలా= బృహన్నలయొక్క; స్ఫురిత= ప్రకాశించు; భుజా= భుజములయొక్క; బలంబునన్‌+అ= 
బలం చేతనే; చూవె= సుమా!) ఇది= నేను చెప్పినది; నిజంబు= సత్యం; నాకున్‌+అ= నాకే; ఏల?= ఏమిటి?; ఎవ్వరికినిన్‌= 
ఎవరికైనా; ఎవ్వరిన్‌= ఎవ్వరినైనా; ఇట్టి= ఇటువంటి; సహాయసంపదన్‌= సహాయసంపత్తిని; పారయకఉన్నన్‌= పొందనిచో; 
గెలువవచ్చున్‌+అ= గెలువ వీలగునా?; నా బ్రదుకు= నా జీవితం, నా బలం; ఎట్టిభంగియో= ఎటువంటిదయ్యేదో; మీకున్‌= 
మీకు; ఎఖు(గన్‌+పోలునె?= తెలియ వీలగునా? 


తాత్సర్యం: ఈ బృహన్నలయొక్క భుజబలం మూలాననే కౌరవసేనను గెల్వటం, ఆవులను మరలించి తీసికొని 
రావటం జరిగింది. నిజం. నా ఒక్కడి మాటేమిటి? ఎవరికైనా ఎవరినైనా ఇటువంటి సహాయ సంపత్తి లేకపోతే 
గెలువవీలవుతుందా? నా కా సహాయం లేకపోతే నా బ్రదు కేమయ్యేదో మీ కేమి తెలుసు? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 707 


విశేషం: ఉత్తరుడి కృతజ్ఞతాభావానికీ, నిజాయితీకి ఈ పద్యం తార్కాణం. 


1. కురుబలాన్ని జయించటానికీ గోవులను మరలించటానికీ కారణం - 'బృహన్నలా స్ఫురిత భుజాబలము'-అంటే- 
బృహన్నల (ప్రదర్శించిన భుజాబలమనీ, బృహన్నల రూపంలో తోచిన భుజాబలమనీ అర్థాలు. ఒక అర్థం సారథియొక్క 
వైపుణ్యాన్ని కీర్తించినట్టున్నది. రెండవది గూఢమైన విజయుడి పరాక్రమ ప్రశంస. ఈ రెండు అర్థాలు వచ్చేటట్లు పలికిన 
కాకువు ఆ వాక్య రచనా శిల్పం. ఇది కృతజ్ఞతాభావ సూచకం. 


2. 'మీ కెటుంగ6 బోలునె నా (బదు కెట్టి భంగియో' - అనే పాఠానికి - మీ కెటుం/గం బోలదె నా (బ్రదు కెట్టి భంగియో' 
- అనే పాఠాంతరం ఉన్నది. 'నా బ్రదుకు ఎటువంటిదో మీకు తెలియదా? అనే అర్థం పాఠాంతరంవలన ఏర్పడుతుంది. 
ఆ వాక్యం కంటె ఇప్పటి పాఠమే ప్రాఢంగా ఉన్నది. “ఆయన సహాయం లేకపోతే నా బ్రదు కేమయ్యేదో మీ కేమి తెలుసు?”- 
అనే వాక్యం తెలుగు జాతీయమైన అభివ్యక్తితో శక్తిమంతమైనది. మీ రెవ్వరూ ఊహించలేనంత సహాయం లభించటంవలననే 
నే నిట్లు బట్టకట్టి మీముందు నిలిచి ఉన్నానని భావనా రమణీయంగా ఉత్తరుడు ప్రాఢంగా పలికాడు. ఇది అతడి నిజాయితీకి 


ఉదాహరణం. (సంపా.) 


వ. అని సారథ్య ప్రశంసా ప్రకారంబుగా నక్కుమారుం దత్యుపచార వచనంబుల చందంబున సంక్రందననందను 
నుతించుచుం జనుదెంచి రాజమందిర ద్వారంబు( జేరు నవసరంబున. బ్రతిహారి ససంభ్రమగతిం జని 
భూవల్లభునకుం బ్రణమిల్లి భూమింజయ ప్రవేశంబు తెటింగు విన్నవించిన, 'నా రథికసారథులం జూచు వేడ్క 
మనంబు వేగిర పెట్టెడు, నయ్యిరువుర నియ్యెడకుం జయ్యన( దోడితె'మ్మను విభుని పలుకులు విని ధర్మ 
తనయుండు పణిహారితో నల్లన యిట్లనియె. 267 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; సారథ్య= సారథ్యముయొక్క; ప్రశంసా 'ప్రకారంబుగాన్‌= (ప్రశంస చేసినట్టుగా; ఆ+కుమారుండు= 
ఆ ఉత్తరకుమారుడు; అతి+ఉపచార= మిక్కిలి గౌరవాన్ని తెలిపే; వచనంబుల చందంబునన్‌= వాక్యాల రీతిలో; సం(క్రందన 
నందనున్‌= అర్జునుడిని; నుతించుచున్‌= పొగడుతూ; చనుదెంచి= వచ్చి; రాజమందిర ద్యారంబున్‌= రాజమందిరం యొక్క 
ద్వారాన్ని; చేరు+అవసరంబునన్‌= చేరునప్పుడు; ప్రతిహారి= ద్వారపాలుడు; ససం(భ్రమ గతిన్‌= తొందర కలిగిన నడకతో; 
చని= లోనికి పోయి; భూ వల్లభునకున్‌= విరాటరాజునకు; (ప్రణమిల్లి= నమస్కరించి; భూమింజయ= ఉత్తరుడియొక్క; 
ప్రవేశంబు తెజంగు= (ప్రవేశించే విధానాన్ని; విన్నవించినన్‌= మనవి చేయగా; ఆ రథిక= రథికుడైన ఉత్తరుని; సారథులన్‌= 
సారథియైన బృహన్నలను; చూచువేడ్క= చూడవలెననే వేడుక; మనంబున్‌= మనస్సును; వేగిర పెట్టెడున్‌= తొందర 
పెట్టుతున్నది; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరినీ; ఈ+ఎడకున్‌= ఇక్కడకు; చయ్యనన్‌= తొందరగా; తోడితెమ్ము+అను= కూడా 
ఉండి తీసికొనిరమ్ము అనెడి; విభుని= రాజుయొక్క; పలుకులు= మాటలు; విని; ధర్మనతయుండు= ధర్మరాజు; పణిహారితో= 
ద్వారపాలకుడితో; అల్లన= మెల్లగా; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: సారథి సారథ్యాన్ని ప్రశంసించినట్టుగా ఎక్కువ ఉపచార వచనాలతో అర్జునుడిని పొగడుతూ రాజమందిర 
ద్వారానికి చేరేసరికి ద్యారపాలకుడు లోనికి వెళ్ళి విరాటుడికి నమస్కరించి, ఉత్తరుడు ప్రవేశం చేస్తున్నాడని చెప్పగానే, 
విరాటుడు ఉత్తరుడినీ, బృహన్నలనూ చూడాలనే వేడుకలో ఉన్నాడు కనుక వారిద్దరిని వెంటనే ప్రవేశపెట్టుమన్నాడు. 
ధర్మరాజు ఆ మాటలు విని ఆ భటుడితో మెల్లగా ఇట్లా అన్నాడు. 


క. _ '“ఇన్నెత్తురు గనుంగొనిన బృ | హన్నల కోపించు నన్ను నతిభక్తిమెయిన్‌ 
మన్నించు. గాన; రాజుం । దన్ను విచారింప కేమి తప్పు దలంచునో? 268 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఈ+నెత్తురు= ఈ రక్తం; కనుంగొనినన్‌= చూస్తే; బృహన్నల= బృహన్నల; కోపించున్‌= కోపపడతాడు; 
నన్నున్‌= నన్ను; అతిభక్తి మెయిన్‌= ఎక్కువ భక్తితో; మన్నించున్‌= గౌరవిస్తాడు; కానన్‌= కాబట్టి; రాజున్‌= రాజును; తన్నున్‌= 
తనను; విచారింపక= ఆలోచించక; ఏమి తప్పు= ఏమి దోషం; తలయనో?= చేయాలని అనుకొంటాడో? 


తాత్సర్యం: బృహన్నల ఈ నెత్తురు చూస్తే కోపగించుకొంటాడు. అతడు నన్ను ఎక్కువగా గౌరవిస్తాడు. కనుక 
రాజుస్థాయి తనస్థాయి ఆలోచించకుండా ఏదైనా అపకారం చేయ తలపెట్టుతాడేమో! 


విశేషం: మూలంలో కంకుభట్టు అన్నమాటలు ఇంతకంటె కొంత భిన్నంగా ఉన్నాయి. వ్యాసుడు ధర్మజుడిని సత్య(వ్రతుడుగా 
పలికించాడు. 

“ఏతస్య హి మహాబాహో వ్రతమేతత్‌ సమాహితమ్‌ 

యో మమాంగే వ్రణం కుర్యా చ్చోణితం వాపి దర్శయేత్‌ 

అన్యత్ర సంగ్రామగతా న్న స జీవేదసంశయమ్‌ ॥ 

న మృష్యాద్‌ భృశసంక్రుద్దో మాం దృష్ట్వా తు సశోణితమ్‌, 

విరాటమిహ సామాత్యం హన్యాత్‌ సబలవాహనమ్‌॥” (4-63-53-54) 
“ఓ మహాబాహూ! బృహన్నల కొక (వ్రతం ఉన్నది. ఎవడైనా నా శరీరంమీద గాయం చేసినవాడూ, రక్తం కారేటట్టు చేసినవాడూ, 
యుద్దంలో తప్ప తక్కినచోట్ల (బ్రతుకడు. కాబట్టి నెత్తురు కారుతున్న నా స్థితిని ఇప్పుడు చూచాడా కోపించి ఆవేశంతో 
విరాటుడిని మంత్రులతో సేనతో వాహనాలతో సహా చంపివేస్తాడు” - ఈ మాటలు ద్యారపాలకుడికి చెప్పేవి కావు. వీటి వలన 
ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతాయి. బృహన్నల ఆ వ్రతం పట్టటానికి కంకుభట్టు అతడి కేమౌతాడు? ఆ వ్రతం సంగతి కంకుభట్టు 
కెట్లా తెలుసు? అనే ప్రశ్నలు ముందు తలెత్తుతాయి. కంకుభట్టు వేషంలో ధర్మరాజు నిజం పలుకుతున్నాడనే సంతృప్తి మనకు 
కలిగినా అందులో సందర్భశుద్ది కొరవైనదని కావ్యకళా శిల్ప మర్మజ్ఞులు భావిస్తారు. తిక్కన మార్చిన కంకుభట్టు మాటలు 
సముచితంగా ఉన్నాయి. “అతిభక్తితో నన్ను బృహన్నల గౌరవిస్తాడు కాబట్టి నన్ను గాయపరచిన విరాటుడిని అతడు సహించక 
పోవచ్చును. ఆవేశంతో ఏదైనా అపచారం కూడా చేయవచ్చును'- అనే సంభాషణ చాలు. ఇది సందర్భౌచిత్యానికి ఉదాహరణం. 
(సంపా.) 


వ. _ ఇదిలెస్సగా.దుడుచునంతకు. దదీయ ప్రవేశం బించుకవడి వారింపుము; పదంపడి రానిత్తు గాని; యంతకు 
నుత్తరుం డొక్కరుండ వచ్చునట్లుగా జేయుము.” 269 


ప్రతిపదార్థం: ఇది= ఈ నెత్తురు; లెస్సగాన్‌= బాగా; తుడుచునంతకున్‌= తుడిచేవరకు; తదీయ (ప్రవేశంబు= బృహన్నల 
ప్రవేశం; ఇంచుకవడి= కొంచెం సేపు; వారింపుము= ఆపుము; పదంపడి= తర్వాత; రానిత్తుగాని= రానిచ్చెదవుగాక; అంతకున్‌= 
అంతవరకు; ఉత్తరుండు= ఉత్తరుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; వచ్చునట్టుగాన్‌= ప్రవేశించేటట్టుగా; చేయుము= చేయవలసింది. 


తాత్సర్యం: ఈ నెతురు కారటం తగేవరకు బృహన్నలను రానియ్యకుము. తర్వాత రప్పించవచ్చును. ముందుగా 
కు గ 
ఉత్తరుడిని లోపలికి (ప్రవేశపెట్టుము.' 


క అని చెప్పి హర్ష సంభ్రమ । మున నజ్జననాయకుండు మును(గుట నదియే 
మని యడుగ( దలంపమి( దన । కనువై కార్యము ఘటించి యతనిం బుచ్చెన్‌. 270 


విరాటపర్వము - పంచనూశ్వాసను 709 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టు చెప్పి; ఆ+జననాయకుండు= ఆ విరాటరాజు; హర్షసం(భ్రమమునన్‌= సంతోషంయొక్క 
సంబరంతో; మును(గుటన్‌= మునిగి ఉన్నందున; అది= ఆ మాట్లాడేది; ఏమని= ఏమిటని; అడుగన్‌+తలంపమిన్‌= 
అడుగదలచుకొనకపోవటంచేత; తనకున్‌= ధర్మరాజునకు; అనువు+ఐ= వీలై; కార్యము= పని; ఘటించి= సమకూర్చి; 
అతనిన్‌= ద్యారపాలకుడిని; పుచ్చెన్‌= పంపించాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా చెప్పి, విరాటుడు సంతోష సంబరాలలో మునిగిపోయి ఉన్నందున, ఆ మాట్లాడుకొనేది 
ఏమిటని అడగదలచుకొనకపోవటం తనకు అనుకూలం కాగా ద్వారపాలకుడిని పంపించాడు. 


విశేషం: ఈ వివరణ మూలంలో లేదు. రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రథినీ, సారథినీ ప్రవేశపెట్టుమన్నాడు. ప్రక్కనున్న కంకుభట్టు 
సారథిని తప్పించి ఉత్తరకుమారుడినే ముందు (ప్రవేశపెట్టుమన్నాడు. రాజు తరువాత అంతటి గౌరవం పొందుతున్న కంకుభట్టును 
శంకించలేదు ద్వారపాలకుడు. కాని, (ప్రభువు అనుమతి లేనిది అతడి ఆజ్ఞ పాటించలేడు. విరాటుడు ప్రమోదోన్మాదంలో 
ఉండటంచేత కంకుభట్టు మాటను కాదనలేదు. అదే అతడి అనుమతిగా భావించి ద్వారపాలకుడు వ్యవహరించాడు. 
ఆశ్చర్యమేమంటే - ఉత్తరుడి వెంట సారథి రాలేదేమి? అని కూడా ప్రభువు ప్రశ్నించలేదు. అదికూడా ఉన్మాదావస్థలోని భాగమే. 
రాజుయొక్క ఉన్మాదావస్థను ఉపాయంగా వాడుకొన్న ధర్మజుడు నిపుణుడని ధ్వని. (సంపా 


చ. అతండును బార్జు నిల్పి, వినయంబున నుత్తరు€ దోడి తెచ్చినం 
బితృచరణాంబుజంబులకు( బ్రీతి మెయిం బ్రణమిల్లె నాత(; డా 
పతియును జక్క జేర్ణై గరుపాటెడు మేనును హర్ష బాష్ప సం 
ఫ్లుత మగు నాననంబు నయి పుత్రునిం బెద్దయు. బ్రొద్దు కౌంగిటన్‌. 271 


ప్రతిపదార్థం: అతండును= ద్వారపాలకుడు కూడ; పార్టున్‌= అర్జునుడిని; నిల్పి= ఆపి; వినయంబునన్‌= వినయంతో; 
ఉత్తరున్‌= ఉత్తరకుమారుడిని; తోడి తెచ్చినన్‌= తోడ్కొనిరాగా; ఆతండు= ఉత్తరుడు; పితృచరణ+అంబుజంబులకున్‌= 
తండ్రిగారి పాదపద్మాలకు; పీతిమెయిన్‌= సంతోషంతో; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు; ఆ పతియును= ఆ విరాటరాజు 
కూడ; గరుపాటెడు= పులకించెడి; మేనును= శరీరం కలవాడునూ; హర్షబాష్పు= ఆనందా(శువులతో; సంవ్లుతము+అగు= 
తడిసిన; ఆననంబున్‌+అయి= ముఖం కలవాడు అయి; పుత్రునిన్‌= కుమారుడిని; పెద్దయున్‌= చాల; (ప్రొద్దు= కాలం; 
కౌంగిటన్‌= కౌగిట్లో; చక్కన్‌= చక్కగా; చేర్చెన్‌= చేర్చాడు. 


తాత్పర్యం: ద్వారపాలకుడు ధర్మరాజు చెప్పినట్లే అర్జునుడిని ఆపి, ఉత్తరుడిని లోపలికి తీసికొనిరాగా, ఉత్తరుడు 
తండ్రి పాదాలకు ప్రీతితో ప్రణామం చేశాడు. విరాటుడు సంతోషంతో ఒడలు పులకించగా, ఆనందా(శ్రువులతో 
ముఖం తడుస్తుండగా అతడిని ఎంతోసేపు కౌగిట్లో చేర్చుకొన్నాడు. 


వ. ఇవ్విధంబున నాలింగితుండయి భూమింజయుండు పునః పునః ప్రణామంబు సేసి, కంకునిం గనుంగొని 
సగౌరవంబుగా నమస్కరించి, మొగంబుగంటి సూచి “యిది యేమి? యని యడిగిన. 272 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆలింగితుండు+అయి= ఆలింగనం చేసికొనబడినవాడై; భూమింజయుండు= 
ఉత్తరుడు; పునఃపునః= మరలమరల; (ప్రణామంబు= నమస్కారం; చేసి; కంకునిన్‌= ధర్మరాజును; కనుంగొని= చూచి; 
సగౌరవంబుగాన్‌= గౌరవంతో కూడినట్టుగా; నమస్కరించి= దండంపెట్టి; మొగంబుగంటి= మొగంమీద గాయాన్ని; చూచి; 
ఇది+ఏమి అని= ఇదేమిటని; అడిగినన్‌= అడుగగా. 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అట్లా మరల మరల కౌగిలించుకొన్న తరువాత ఉత్తరుడు తండ్రికి తిరిగి తిరిగి నమస్కారాలు చేశాడు. 
కంకుడివైపు చూచి సగౌరవంగా నమస్కరించాడు. ముఖంమీద గాయం కనిపించింది. “ఇ దేమిటిని అడిగాడు. 


విశేషం: “ఇదేమిటి?” -అని ఉత్తరుడు వేసిన ప్రశ్న కీలకమైనది. తీగ కదిపితే డొంక కదులుతుందన్న సామెత ఇక్కడ 
బుజువవుతుంది. విరాటుడు విజయ వృత్తాంతాన్ని గురించి ఇంకా అడుగనే లేదు. కంకుభట్టు స్థితిని చూచి ఉత్తరుడు 
ఆతురతతో (ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కంకుభట్టును ధర్మరాజుగా గుర్తించాడా? లేదా అన్నదానికి సంకేతం. గుర్తించినట్టూ, ఆ 
గుర్తింపును గోప్యంగా ఉంచుతున్నట్టూ ధర్మజుడు (గ్రహించాడు. ఎందువల్లనంటే - అజ్ఞాతవాస వ్రతకాలం ముగిసింది కాబట్టి 
అర్జునుడు నిజవేషంతో బయటపడి యుద్దం చేసి ఉండాలి; కాని, పేడివేషంతోనే తిరిగి వచ్చాడు. పేడివాడు అర్జునుడని 
ఉత్తరుడికి తెలిస్తే, కంకుభట్టు ధర్మరాజని తెలిసిపోయి ఉంటుంది. అది జరిగిందా? లేదా? అని తెలిసికొనటానికే ఉత్తరుడి 
ఏకాంత (ప్రవేశం. ధర్మజుడు ఆవులిస్తే (ప్రేవులు లెక్కపెట్టగలడు. కంకుభట్టును ధర్మజు డని పేర్కొంటే కథ నొక విధంగా 
నడపాలి. లేదా, మరొకవిధంగా నడపాలి. అందుకొరకు ధర్మజుడు పన్నిన వ్యూహ మిది. అతడి లోతులు సాధారణంగా 
అంతుపట్టవు. (సంపా.) 


క  'ఏ నీ విజయము వొగడ(గ(। దా నప్పుడు పేడిం బొగడె; దానం గోపం 
బూనిన సైరింపక నా । చే నడిచితి సారె. గొని విశ్శంఖలవృత్తిన్‌'. 273 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; నీ విజయము= నీయొక్క గెలుపును; పొగడంగన్‌= పొగడగా; అప్పుడు; తాన్‌= కంకుభట్టు; పేడిన్‌= 
బృహన్నలను; పొగడెన్‌= పొగడాడు; దానన్‌= దానితో; కోపంబు= కోపం; ఊనినన్‌= పొందగా; సైరింపక= సహించలేక; నాచేన్‌= 
నా చేతితో; సారెన్‌= పాచికను; కొని= తీసికొని; విశృంఖల వృత్తిన్‌= అడ్డులేని రీతిగా; అడిచితిన్‌= కొట్టాను. 


తాత్సర్యం: విరాటు డన్నాడు - నాయనా! నేను నీ విజయాన్ని పొగడుతూంటే, ఇతడు ఆ పేడి గెలిచాడని 
పొగడాడు. దానితో కోపం వచ్చి సహించలేక వెనుకాముందూ చూడకుండా నేనే పాచికతో కొట్టాను. 


క అని పతి పలికిన విని నె। మ్మనమున భయ సంభ్రమములు మల్లడిగొన న 

మ్మనుజేంద్రనందనుం డి । ట్లను నత్యాదరము మెటియ నాతనితోడన్‌. 274 
ప్రతిపదార్థం: అని= ఇట్టు; పతి= విరాటుడు; పలికినన్‌= పలుకగా; నెమ్మనమునన్‌= మనస్సులో; భయ సం(భ్రమములు= 
భయం, తొందరయును; మల్లడిగొనన్‌= పెనవేసికొనగా; ఆ+మనుజ+ఇంద్ర నందనుండు= ఆ ఉత్తరుడు; అతి+ఆదరము= 
మిక్కిలి గౌరవం; మెజయన్‌= కనపడగా; ఆతనితోడన్‌= తండ్రితో; ఇట్టు= చెప్పబోయే రీతిగా; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని విరాటరాజు పలుకగా భయం, కంగారు మనస్సులో కలిగి ఉత్తరుడు మిక్కిలి గౌరవంతో 
తండ్రితో ఇట్టా అన్నాడు. 


తే. “తప్పు చేసితి రీ; రిట్లు దగునె? వీర । లేమిగతిం బల్మినను నది యెల్ల మనము 
గైకొనవలయుంగా; కిట్లు గాదు కూడ । దని నిషేధించు టొప్పునె మనుజనాథ! 275 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! ఈరు= మీరు; తప్పు= దోషము; చేసితిరి= చేసినారు; ఇట్టు= ఇట్లా కొట్టటం; తగునె?= 
ఉచితమా?; వీరలు= వీరు; ఏమిగతిన్‌= ఏ రీతిగా; పల్కిననున్‌= మాట్లాడినా; అది+ఎల్లన్‌= అదంతా; మనము= మనము; 
కైకొనవలయున్‌= అంగీకరించవలసిందే; కాక= అట్టుకాక; ఇట్టు= మీరు చెప్పినది; కాదు కూడదు= అవును కాదు; అని; 
నిషేధించుట= కాదనటం; ఒప్పునె?= తగునా? 


విరాటపర్వము - పంచమాశ్వాసము 711 


తాత్సర్యం: 'ఎంత తప్పు చేశారు? వీరు ఏమి మాట్లాడినా మనం అంగీకరించవలసిందే కాని, కాదు కూడదు- అని 
నిషేధించటం ఉచితమా?” 


వ. అని మజియును. 276 
తాత్సర్యం: అని పలికి ఇంకా. 


క. “సవినయముగ బ్రార్జింపుండు । పవిత్ర చారిత్రులైన పరమ ద్విజు లి 
ట్లవమతులై కోపించిన | నవనీశుల కేల కల్గు నాయువు సిరియున్‌?' 277 


ప్రతిపదార్థం: సవినయముగన్‌= వినయంతో కూడినట్టుగా; ప్రార్ధింపుండు= ప్రార్థించండి; పవిత్ర చారిత్రులు+ఐన= పవిత్రమైన 
నడవడిక కల; పరమద్విజులు= ఉత్తమ (బ్రాహ్మణులు (ఇక్కడ (బ్రాహ్మణులని అసత్యం చెప్పకుండా ద్విజులని క్షత్రియ 
సాధారణ పదం వాడడం గమనించ దగింది); ఇట్టు= ఈ రీతిగా; అవమతులు+ఐ= అవమానించబడినవారై; కోపించినన్‌= 
కోపిస్తే; అవనీ+-ఈశులకున్‌= రాజులకు; ఆయువు= ఆయుస్సు; సిరియున్‌= సంపదయున్నూ; ఏల= ఏ రీతిగా; కల్లున్‌?= 


కలుగుతాయి? 


తాత్పర్యం: 'వినయంతో వారిని ప్రార్థించండి. ఇటువంటి పవిత్రమైన చరిత్రకలవారు కోపిస్తే రాజులకు ఆయుస్సు, 


సిరిసంపదలు ఎట్టా కలుగుతాయి?” 


వ. అనిన విని యమ్మాటలు పాటిగాం బట్టి విరాటుండు భయ భక్తియుక్తంబుగా వేండికొనినం బాండవాగ్రజుండు 
నగుచు 'నాకు నలుక యెక్కడిది? యితండును గీడుతెరువువాండు గాం డిదియొక్క కీడుప్రొద్దున నయ్యెం 
గాని' యని తాను రాజుదెస( బ్రసన్నుం డగుట తెలియునట్లుగా నుత్తరుతోడం బలికిన, నమ్మహీవల్లభుండు 
సంతసిల్లి, తదవసరంబున( బ్రవేశించి కాంచిన యా బృహన్నల నాదరించి నిజనందను నాలోకించి 
యిట్లనియె. 278 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= వినిపించుకొన్నవాడై; ఆ+మాటలు= ఆ మాటలు; పాటిగాన్‌+పట్టి= 
పాటించవలసినవిగా తీసికొని; విరాటుండు= విరాటరాజు; భయభక్తి= భయంతో, భక్తితో; యుక్తంబుగాన్‌= కూడినట్లుగా; 
వేండికొనినన్‌= ప్రార్థించగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; నగుచున్‌= నవ్వుతూ; నాకున్‌= నాకు; అలుక= కోపం; 
ఎక్కడిది?= ఎక్కడ వచ్చింది?; ఇతండును= ఈ విరాటుడు కూడా; కీడు తెరువువాండు= చెడు మార్గంలో నడిచేవాడు; 
కాండు; ఇది+ఒక్క కీడుప్రొద్దునన్‌= ఇది ఒక చెడుగడియలో; అయ్యెన్‌+కాని= అయినది కాని; అని= అని పలికి; తాను= 
ఆ ధర్మరాజు; రాజుదెసన్‌= విరాటుడిపట్ట; ప్రసన్నుండు+అగుట= అను[గ్రహించినట్టుగా; తెలియునట్టుగాన్‌= స్పష్టమయ్యేటట్ట్లు; 
ఉత్తరుతోడన్‌= ఉత్తరుడితో; పలికినన్‌= పలుకగా; ఆ+మహీవల్లభుండు= ఆ విరాటుడు; సంతసిల్లి= సంతోషించి; తద్‌+ 
అవసరంబునన్‌= ఆ సమయంలో; (ప్రవేశించి= లోనికివచ్చి; కాంచిన= తనను దర్శించి నట్టి; ఆ బృహన్నలను= ఆ అర్జునుడిని; 
ఆదరించి= గౌరవించి; నిజనందనున్‌= తన కుమారుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఉత్తరుడు అట్లా అనేసరికి ఆ మాటలు పాటించి విరాటుడు భయభక్తులతో (ప్రార్థించగా, ధర్మరాజు 
'నాకు అసలు కోపమే రాలేదే. ఇతడు కూడా చెడు త్రోవను పోయేవాడు కాడు. ఇవ్వేళే ఎందుకో ఒక చెడు గడియలో 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇట్టా చేశాడు' అని అంటూ రాజుమీద అను[గ్రహించినట్టు ఉత్తరునకు తెలిసేటట్టుగా పలికాడు. అప్పుడు రాజు 
సంతోషించాడు. అప్పుడే లోనికి వచ్చి బృహన్నల రాజుగారిని దర్శించగా విరాటుడు అతడిని ఆదరించాడు. 
కొడుకువైపు చూచి ఇట్టా అన్నాడు. 


విరాటు( డుత్తరుని సమరప్రకారం బడుగుట (సం. 4-64-12) 


ఉ.  'ద్రోణుండు భీష్ముడుం గృపుండు ద్రోణసుతుండును గర్జుండుం బశు 
త్రాణ పరాయణత్వమున దర్ప సముజ్వ్వల భంగి నుల్లస 
ద్దాణ పరంపరల్‌ గురియం బార్జివు(డున్‌ వెనుదన్ని చూడ న 
క్షీణ జవంబునం గవియు సేనకు మార్కొన నగ్గలించితే? 279 


ప్రతిపదార్థం: (దోణు(డు= ద్రోణుడును; భీష్ము(డున్‌= భీష్ముడును; కృపుండున్‌= కృపాచార్యుడును; (దోణసుతుండును= 
అశృత్తామయును; కర్గుడున్‌= కర్షుడును; పశుత్రాణ= గోవులను రక్షించటంలో; పరాయణత్వమునన్‌= ఆసక్తితో; దర్చ= 

థ ac) ac) a ar) 
గర్వముయొక్క; సముజ్జ్యల భంగిన్‌= హెచ్చిన రీతిలో; ఉల్లసత్‌= (ప్రకాశించే; బాణ పరంపరల్‌= బాణాల పంక్తులను; 
కురియన్‌= కురిపించగా; పార్టివుడున్‌= దుర్యోధనుడు కూడా; వెన్ను+తన్ని= వెనువెంట నిలిచి; చూడన్‌= చూస్తూ ఉండగా; 
అక్షీణ= క్షీణించని; జవంబునన్‌= వేగంతో; కవియు= మీదికి వచ్చే; సేనకున్‌= సైన్యానికి; మార్కొనన్‌= ఎదుర్కొనుటకు; 
అగ్గలించితే= అతిశయంగా ముందుకుపోగల్లితివా? 


తాత్సర్యం: ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్షుడు - వీరందరూ పశువులను రక్షించాలనే పట్టుదలతో 
బాణాలవర్షం కురిపించగా, దుర్యోధనుడు వెంటనుండి చూస్తుండగా, మీదికి మహావేగంతో వచ్చే సేనలను 
ఎదుర్కొనటానికి ఉత్సహించావా? 


ఉ. బాసట లేదు క్రొవ్వడర బంటుతనంబున. దా(కితేనియుం 

బాసినచోట వాయు. బెటి పట్టుల వీరు లుదగ్రనృత్తిమై 

మూసికొనంగ వత్తు రొక మోహర మమ్ముల మ్రుగ్గెనేని నా 

సాసల నొక్కరుండ యను నాగ్రహవృత్తి బలంబు పై(బడున్‌. 280 
ప్రతిపదార్థం: బాసట లేదు= సహాయం లేదు; (క్రొవ్వు+అడరన్‌= మదం వ్యాపించగా; బంటుతనంబునన్‌= పౌరుషంతో; 
తాంకితి+ఏనియున్‌= ఎదుర్కొన్నప్పటికీ; పాసిన చోటన్‌= వదిలిన చోట; పాయున్‌= విడిపోవుట; పెజ పట్టులన్‌= తక్కిన చోట్ల; 
వీరులు= యోధులు; ఉద([గ్ర వృత్తిమైన్‌= విసురుగా; మూసికొనంగన్‌= ముట్టడించటానికి; వత్తురు= దగ్గరకు వస్తారు; ఒక 
మోహరము= ఒకరు చేసిన వ్యూహం; అమ్ములన్‌= బాణాలతో; (మ్రగ్గెనేనిన్‌= చనిపోతే; ఒక్కరుండు+అ= ఒక్కడే! అను+ 
ఆ(గ్రహవృత్తిన్‌= అనెడి ఆ(గ్రహంతో; బలంబు= సేన; ఆస+ఆసలన్‌= అధికాశతో; పైంబడున్‌= మీదపడుతుంది. 
తాత్సర్యం: నీకు సహాయుడు లేడు. (క్రొవ్వెక్కి తాకితే విడిచినచోట విడిచినట్లే ఉంటుంది. తక్కిన చోట్ల ఉన్న 

౧ ౧ 

వీరులు కూడా వచ్చి అమాంతంగా మీద పడతారు. వాళ్ళను ఒకవేళ కొట్టగలిగితే ఒక్కడే అనే ఆగ్రహంతో తక్కిన 
సేనలు వచ్చి అధికాశతో మీద పడతాయి. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 713 


ఆ. ఒక(డు పరశురాము నోర్షినవాం డొక్క। రుండు ధనువునకు గురుండు దాన; 
హరువరమునం బుట్టి యక్షీణ బల విక్ర; మముల నొక్క. డొప్పు మాటు లేక. 281 


ప్రతిపదార్థం: ఒకండు= ఒక వీరుడు-భీష్ముడు; పరశురామున్‌= పరశురాముడిని; ఓర్చినవాండు= ఓడించినవాడు; ఒక్కరుండు= 

మరొక్కడు- (ద్రోణాచార్యుడు; ధనువునకున్‌= ధనుర్విద్యకు; తాను+అ= తానే; గురుండు= గురువు; హరువరమునన్‌= శివుడి 

వరమున; పుట్టి; అక్షీణ= క్షీణించని; బల విక్రమములన్‌= బల పరాక్రమాలతో; ఒక్కండు= మరొకడు-అశృత్తామ; మాజులేక= 
[స యల యె A) [ఈ 

తన కెదురు లేక; ఒప్పున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్పర్యం: కౌరవసేన లోని వీరులలో ఒకడు పరశురాముడిని ఓడించినవాడు, ఒకడు స్వయంగా ధనుర్విద్యా 
గురువు. మరొకడు శివుడి వరాన పుట్టి క్షీణించని బలపరా(క్రమాలతో ఎదురులేనివాడు. 


విశేషం: పరశురాముడిని గెలిచినవాడు భీష్ముడు. (చూడు. ఉద్యోగ. 4-273-360). కురుపాండవులకు ధనుర్విద్యాచార్యుడు 
ద్రోణుడు. ద్రోణుడు సంతానం కొరకు శివుడిని గూర్చి తపస్సుచేసి, ఆ మహాదేవుడి వరం వలన రుద్రాంశ సంభూతుడైన 
అశ్వత్భామను పుత్రుడిగా పొందాడు. (చూడు. శివపురాణం శతరు(ద్రీయ సంహిత. సంహిత. 3. అధ్యా. 36. న్డ్‌ 6-14). 
ఉ.  తక్కటి వారలున్‌ సురల దైత్యులనైనను బోర గెల్లువా 

రక్కురుసేన మేటిమగ లా ధృతరాష్ట్ర తనూజు లాజి నొ 

క్కొక్కండ ధాత్రి యంతయును నోర్వంగ6 జాలుదు రట్టివారి నీ 

వెక్కటి దాశకి నొవ్వకయు నెమ్మెయి గెల్టితి నాకు జెప్పుమా! 282 
ప్రతిపదార్థం: తక్కటి వారలున్‌= మిగిలిన వారుకూడ; సురలన్‌= దేవతలను; దైత్యులన్‌+ఐనను= రాక్షసులనైనా; పోరన్‌= 
యుద్దంలో; గెల్బువారు= గెల్వగల్గినవారు; ఆ+కురుసేనన్‌= ఆ కౌరవసేనలోని; మేటిమగలు= గొప్ప వీరులు; ఆ ధృతరాష్ట్ర 
తనూజులు= ఆ ధృతరాష్ట్రుడి పుత్రులు-కారవులు; ఆజిన్‌= యుద్దంలో; ఒక్కూక్క(డ= ఒక్కడొక్కడే; ధాత్రి= భూమిని; 
అంతయును= సమస్తాన్ని; ఓర్వంగన్‌= ఓడించటానికి; చాలుదురు= సమర్ధులు; అట్టివారిన్‌= అటువంటివారిని; నీవు; ఎక్కటిన్‌= 
ఒంటరిగా; తాంకి= ఎదుర్కొని; నొవ్వకయున్‌= ఏమీ దెబ్బతగులకుండా; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; గెల్చితి(వి)= జయించావు; 
నాకున్‌= నాకు; చెప్పుమా!= చెప్పుము! 
తాత్సర్యం: మిగిలిన వారుకూడా దేవతలనైనా, రాక్షసులనైనా యుద్దంలో గెలువగల మహావీరులు. ఆ ధృతరాష్ట్రుడి 
కొడుకులున్నారే వారు ఒక్కొక్కరు పృథివిని గెలువగల వీరులు. అటువంటి వారి సేనను నీ వొక్కడవు ఎదిరించి, 
శరీరం ఏమీ కందకుండా ఎట్లా గెల్టావో నాకు చెప్పుము. 


ఉ. గోవుల నెట్టు లాంితి? వకుంఠితవిక్రము(డైన రాజరా 
జేవిధి మానభంగమున కెల్లను నోరి పలాయమానుండై 
నీ విజయంబు సైంచి ఘననిందకు నియ్యకొనంగ. జాలె/ బు 
త్రా! వెలి. గయ్యెడున్‌ రణవిధం బఖిలంబు నెజటుంగ. జెప్పుమా!” 283 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; గోవులన్‌= ఆవులను; ఎట్టులు= ఏ రీతిగా; ఆంగితివి= ఆపితివి; అకుంఠిత= మొక్కవోని; 
విక్రముండు+ఐన= పరాక్రమం కలిగిన; రాజరాజు= దుర్యోధనుడు; ఏ విధిన్‌= ఎట్టు; మానభంగమునకున్‌= అభిమానం 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 

పోవటానికి; ఎల్లను= పూర్తిగా; ఓర్చి= సహించి; పలాయమాను(డు+ఐ= పారిపోతున్నవాడై; నీ విజయంబు= నీ గెలుపును; 
సైచి= సహించి; ఘన నిందకున్‌= గొప్పదైన నిందకు; ఇయ్యకొనంగన్‌= ఒప్పుకొనుటకు; చాలెన్‌= సమర్గుడయ్యాడు; 
వెజంగు= ఆశ్చర్యం; అయ్యెడున్‌= జౌతున్నది; రణవిధంబు= యుద్దం జరిగిన విధం; అఖిలంబున్‌= సమస్తాన్ని; ఎలుంగన్‌= 
నాకు తెలిసేటట్టు; చెప్పుమా!= చెప్పుము. 


తాత్సర్యం: కుమారా! ఆవులను ఎట్టా మరలించగలిగావు? గొప్ప పరాక్రమం కల రాజరాజు మానభంగానికి 
సహించి పలాయనం చిత్తగించి, నీ గెలుపు అంగీకరించి, నిందకు ఎట్లా ఒప్పుకొనగలిగాడు? నా కాళ్ళర్యం వేస్తున్నది. 
యుద్దం ఎట్లా జరిగిందో వివరంగా చెప్పుము.” 


విశేషం: యుద్దం జరిగిన విధానాన్ని ఊహించుకొంటేనే విరాటుడికి భయంతో నిండిన ఆశ్చర్యం కలిగింది. ఆ యుద్దం 
రాజరాజుతో. అతడు అకుంఠిత పరా(క్రముడు. అభిమాన ధనుడు. ఓటమిని అంగీకరించనివాడు. అటువంటి వాడి అపార 
సైన్యాన్ని ఓడించి, ఆవులను మళ్ళించి, అతడిని పలాయనం చిత్తగించేటట్టు చేసిన ఆ యుద్దం భయంకరంగా జరిగి ఉండాలి. 
అంతటి యుద్దాన్ని గురించి, అందులో ఉత్తరుడు సాధించిన విజయాన్ని గురించి తెలిసికొనాలనే ఉత్కంఠ మూర్తి కట్టినట్టున్నది 
ఈ పద్యం. 'పుత్రా! వెజంగయ్యెడున్‌ । రణవిధం బఖీలంబు నెజుంగ6 జెపుమూ!” - అన్న వాక్యం కొసమెరుపుగా మెరిసిన 
పాత్రోచిత సందర్భోచిత వాక్య విన్యాస శిల్పానికి మచ్చుతునక. (సంపా.) 


చ. అనవుడు నాత. డిట్లనియె 'నక్కురుసేనల నేను గెల్వ; గో 
ధనమును నే మరల్ప్వ; మన దైవబలంబున జేసి దేవసం 
జనితుండు నాగ నర్దనుగు చందమువాండు మహాత్మ డొక్కరుం 
డని ననుం గాచెః గౌరవుల నందటి గెల్లి మరల్రె గోవులన్‌. 284 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతండు= ఉత్తరుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; ఆ+కురుసేనలన్‌= 
ఆ కౌరవసేనలను; నేను; గెల్వన్‌= గెలవలేదు; గోధనమును= ఆవుల మందలనే సంపదను; నేన్‌= నేను; మరల్పన్‌= 
మరలించలేదు; మన దైవబలంబునన్‌+చేసి= మనయొక్క దైవబలం వలన; దేవ సంజనితుండునాంగన్‌= దేవతలకు పుట్టిన 
వాడువలై; అర్హము+అగు= తగిన; చందమువాండు= విధంకలవాడు; మహాత్ముండు= మహానుభావుడు; ఒక్కరుండు= ఒకడు; 
అనిన్‌= యుద్దమందు; ననున్‌= నన్ను; కాచెన్‌= రక్షించాడు; కౌరవులన్‌= కౌరవులను; అందణన్‌= అందరిని; గెల్ఫి= 
జయించి; గోవులన్‌= ఆవులను; మరల్చెన్‌= మరలించాడు. 


తాత్సర్యం: అనగా ఉత్తరు డిట్లా అన్నాడు - ఆ కౌరవసేనలను నేను గెలవలేదు, ఆవులను మరల్భ్ఫలేదు. మనకు 
దైవబలం ఉన్నది కనుక ఒక మహాత్ముడు, దేవాంశ సంభూతుడు వచ్చి యుద్దంలో నన్ను కాపాడి, కౌరవుల నోడించి, 
ఆవులను మరలించాడు. 


విశేషం: 228వ పద్యంలో 'నీ చేసిన యీ పని నాచే. గాక యునికి పతి యెజుంగండొకో! | జనులు నిజము సేయుదురే! 
నిను నెజింగింపకయ చెప్ప నేర్తునె పొగడన్‌ - అని అన్నాడు అర్జునుడితో ఉత్తరుడు. తాను విజయం సాధించినట్లు చెప్పితే 
ఎవ్వరూ నమ్మరని తెలిసిన ఉత్తరుడు అర్జునుడని ఎవరూ గుర్తించకుండా గుప్తంగా అర్జునుడే విజయాన్ని సాధించినట్లు 
చెప్పాడు. దేవ సంజనితుడు - అనేమాట సార్ధకం. దేవకులంలో పుట్టినవాడు, దేవతలకు లేదా దేవుడికి లేదా ఇంద్రుడికి 
పుట్టినవాడు అనే అర్థం వచ్చేటట్టు అర్జునుడిని సూచించాడు. అసత్యదోషం నుండి, కృతఘ్నతా పాపంనుండి తప్పించుకొన్నాడు. 


విరాటపర్వము - పంచనూశ్వాసను 715 
మాటనేర్సరితనాన్ని ప్రకటించాడు. దేవసంజనితుడో అన్నట్టు ఉత్రేక్షాలంకారంలో చెప్పటం బొచిత్యం. 'అర్హమగు చందమువా( 
డు'- అనే విశేషణంలో ఇప్పటి పేడిరూపంలో కాక సహజమైన ఉజ్జ్వల రూపంలో ఉన్నవాడని భావం. 'మహాత్ముండు” - ఇది 
తెలుగు జాతీయం. అద్భుత (ప్రభావం కలవాడిని మహాత్ముడని పిలవటం తెలుగువారి నుడికారం. 'ఒక్కరుండు'- అనే మాట 
ఏకైకవీరుడై అనే అర్థాన్ని ప్రకటించింది. అత డొక్కడే మూడు పనులు చేశాడు. 1. ఉత్తరుడిని రక్షించాడు, 2. కౌరవులనందరిని 
గెలిచాడు, 3. ఆవులను మళ్ళించాడు. ఉత్తరుడు అద్భుతయుద్ద క్రీడను భావచిత్రంగా అందించాడు. (సంపా 


వ. అత్తెజఖంగు వివరించి విన్నవించెద నవధరింపుము. 285 


ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ విధానాన్ని; వివరించి= వివరంగా చెప్పి; విన్నవించెదన్‌= తమకు మనవి చేస్తాను; అవధరింపుము= 
వినవలసింది. 


తాత్సర్యం: ఆ విధానాన్నంతా వివరంగా చెప్పి నీకు మనవి చేస్తాను. వినుము. 


తే. ధూళి పెల్లుగ నెగేయంగ నేల గోడి | వడ(గ( జనుమూశ. గని వడవడ వడంకి 
పాటు తేరంగ నమ్మహాభాగు డప్పు । డోడ కోడకు మని నన్ను. గూడ వచ్చి. 286 


ప్రతిపదార్థం: ధూళి= దుమ్ము; పెల్టుగన్‌= ఎక్కువగా; ఎగయంగన్‌= పైకి ఎగురగా; నేల= భూమి; గోడి+పడంగన్‌= 
ఏటవాలుగా ఒక (ప్రక్కకు వంగగా; చను= వెళ్ళెడి; మూంకన్‌= సేనను; కని= చూచి; వడవడ వడంకి= గజగజ వణికి; పాణు 
తేరంగన్‌= పరుగెత్తగా; ఆ+మహాభాగు(డు= ఆ మహానుభావుడు; అప్పుడు= ఆ సమయాన; నన్నున్‌= నన్ను; 
ఓడకు+ఓడకుము+అని= భయపడకుమని; కూడన్‌+వచ్చి= కలిసి వచ్చి. 


తాత్సర్యం: దుమ్ము హెచ్చుగా పైకి లేవగా నేల బరువుకి ఒక ప్రక్క కిందికి దిగిపోయేటట్టుగా వచ్చే సేనలను 
చూచి నేను గజగజ వణికి పారిపోతూంటే ఆ మహానుభావుడు వచ్చి, భయపడకు మని ధైర్యం చెప్పి, నన్ను 
కలిసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. పట్టుకొని మగుడం గొనిపోయి రథంబుపై( బెట్టిన నే నతని యాజ్ఞకు మిగులకుండితి. 287 


ప్రతిపదార్థం: పట్టుకొని= నన్ను పట్టుకొని; మగుడన్‌= మరల; కొనిపోయి= తీసికొనివెళ్ళి; రథంబుపైన్‌= రథంమీద; పెట్టినన్‌= 
పెట్టగా; నేన్‌= నేను; అతని+ఆజ్ఞకున్‌= ఆతడు చెప్పిన దానికి; మిగులక+ఉండితిన్‌= అతిక్రమించకున్నాను. 


తాత్సర్యం: నన్ను పట్టుకొని తీసికొనివెళ్ళి రథంమీద కూర్చుండపెట్టాడు. అతని ఆజ్ఞ కాదనలేకపోయాను. 
(2) లు ల 


ఉ. కౌరవసేన గోగణము. గైకొని పోవ నతండు ముట్టి యం 
దారసి రాజు. గానక యుపాంతమునం దొలంగించి వేగ నా 
తే రట దోలి యడ్డపడి తీవ్రశరంబుల నబ్దలంబు దు 
ర్వారరయంబు మాన్చి పశువర్గము నిద్దెస వెల్టె నార్దుచున్‌. 288 


ప్రతిపదార్థం: కారవసేన= కౌరవులసైన్యం; గోగణమున్‌= ఆలమందను; కైకొనిపోవన్‌= తోలుకొనిపోగా; అతండు= ఆ 
దివ్యపురుషుడు; ముట్టి= ముట్టడించి; అందున్‌= అందులో; ఆరసి= వెదకి; రాజున్‌= రాజును-దుర్యోధనుడిని; కానక= 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూడక-కనబడనందున; ఉపాంతమునన్‌= సమీపమందు; తొలంగించి= మరలించి; వేగన్‌= వేగంగా; నా తేరు= నా రథాన్ని; 
అటన్‌= అక్కడికి; తోలి= తోలినవాడై; అడ్డపడి= వారికి అడ్డంవెళ్ళి; తీవ్రశరంబులన్‌= వాడియెన బాణాలతో; ఆ+బలంబు= 
ఆ సేనయొక్క; దుర్వార= వారింపరాని; రయంబు= వేగం; మాన్చి= మాన్ని; పశువర్గమున్‌= ఆవుల మందను; ఈ+దెసన్‌= 
ఈ వైపునకు; ఆర్చుచున్‌= కేకలు వేస్తూ; వెల్చెన్‌= తోలాడు, మరలించాడు. 


తాత్సర్యం: మన ఆవులమందను కౌరవసేన తోలుకొనిపోతూ ఉంటే అతడు అడ్డంవెళ్ళి అక్కడ దుర్యోధనుడు 
లేకపోగా రథాన్ని మరొకవైపు మళ్ళించి ఆ సేనకు అడ్డుపడి వాడిఅయిన బాణాలతో ఆ సేన వేగాన్ని ఆపి 
కేకలువేస్తూ ఆవుల మందలను ఇటు మరలించాడు. 


ఆ. చెదరకుండ( బసుల బొదివి యించుకమేర । యిక్క డరుగుదెంచి యెలమి మగిడి 
కడచి పోవుచున్న కౌరవపతి ముట్ట । నడరినంత సేన లతని గూడె. 289 


ప్రతిపదార్థం: చెదరక+ఉండన్‌= చెదిరిపోకుండా; పసులన్‌= ఆవులను; పొదివి= కమ్ముకొని; ఇంచుక మేర= కొద్దిమేర; 
ఇక్కడన్‌= ఇటువైపు; అరుగుదెంచి= వచ్చి; ఎలమిన్‌= ఉత్సాహంతో; మగిడి= తిరిగి; కడచిపోవుచున్‌+ఉన్న= దాటుకొనిపోతున్న; 
కౌరవపతిన్‌= దుర్యోధనుడిని; ముట్టన్‌= ఆ(క్రమించుటకు; అడరిన+అంతన్‌= ప్రయత్నించునంతలో; సేనలు= కౌరవసేనలు; 
అతనిన్‌= ఆ దివ్యపురుషుడిని; కూడెన్‌= చుట్టుముట్టాయి. 


తాత్సర్యం: గోవులు చెదరిపోకుండా చుట్టు కావలికాసి కొంచెంసేపు ఇక్కడ ఉండి, మరల అక్కడికి వెళ్ళి 
ఉత్సాహంగా దాటుకొనిపోయే దుర్యోధనుడిని అడ్డగించేటంతలో సేనలు ఆ దివ్యపురుషుడిని చుట్టుముట్టాయి. 


మ. _ కురురాజున్‌ సబలంబుగా( గవిసినన్‌ ఘోరాహవం బయ్యె; నం 
దరదంబుల్‌ నుబుమయ్యె, నశ్వములు నుగ్గయ్యెం, గరివ్రాతముల్‌ 
ధర దంతంబుల యూంతగా నొటిగె, నుద్యద్దాహుదృష్యద్దటో 
త్మరముల్‌ తిట్టినయట్లు గూలె. గలయం దద్దాణపాతంబులన్‌. 290 


ప్రతిపదార్థం: కురురాజున్‌= దుర్యోధనుడును; సబలంబుగాన్‌= సేనతోకూడి; కవిసినన్‌= ఎదుర్కొనగా; ఘోర= భయంకరమైన; 
ఆహవంబు= యుద్దం; అయ్యెన్‌= అయింది; అందున్‌= ఆ కౌరవసేనలో; అరదంబుల్‌= రథాలు; నుఖుము+అయ్యెన్‌= 
ముక్కలు ముక్కలు అయ్యాయి; అశ్వములు= గుర్రాలు; నుగ్గు+అయ్యెన్‌= పిండి అయ్యాయి; కరివాతముల్‌= ఏనుగుల 
గుంపులు; ధరన్‌= భూమిపై; దంతంబుల= దంతములే; ఊ6ంతగాన్‌= ఆధారంగా; ఒజగెన్‌= వాలిపోయాయి; ఉద్యత్‌= 
ఉద్యమిస్తున్న; బాహు= భుజాలతో; దృష్యత్‌= గర్సిస్తున్న; భట= సైనికుల యొక్క; ఉత్కరముల్‌= సమూహాలు; తద్‌+బాణ= 
ఆ దివ్యపురుషుడి బాణాల యొక్క; పాతంబులన్‌= దెబ్బలతో; కలయన్‌= నాల్లువైపులందు; తిట్టిన+అట్టున్‌= శపించినట్టుగా; 
కూలెన్‌= నేలకొరిగాయి, చనిపోయాయి. 


తాత్పర్యం: దుర్యోధనుడు కూడా సేనతో సహా ఎదురు తిరిగాడు. దానితో యుద్దం ఘోరంగా జరిగింది. దానిలో 
రథాలు పిండి అయిపోయాయి. గుర్రాల నుగ్గు అయిపోయాయి. ఏనుగులు దంతాలు ఆధారంగా నేలమీదికి 
ఒరిగిపోయాయి. భుజబలంతో గర్వించిన సైనికులు ఆయన బాణాల దెబ్బలకు శపించినట్టుగా నాలుగు మూలలా 
పడిపోయారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 717 


క. శత్రుంతపాదు లగు నృప । పుత్రులు( బేరు గల యోధపుంగవులును ద 
చ్లిత్ర శరనిహతి సంగర । ధాత్రి బడిరి వారి నెన్న: దడవై యుండున్‌. 291 


ప్రతిపదార్థం: శత్రుంతప+ఆదులగు= శత్రుంతపుడు మున్నగు; నృపపుత్రులున్‌= రాజకుమారులును; పేరుగల= కీర్తిగల; 
యోధపుంగవులును= వీరశ్రేష్టులును; తద్‌= ఆ దివ్యపురుషుడి యొక్క; చిత్ర= విచిత్రమైన; శరనిహతిన్‌= బాణాల దెబ్బతో; 
సంగరధాత్రిన్‌= యుద్ధభూమిలో; పడిరి= పడిచచ్చారు; వారిన్‌= వారినందరిని; ఎన్నన్‌= లెక్క పెట్టటానికి; తడవు+ఐ= ఆలస్యమై; 
ఉండున్‌= ఉంటుంది. (అంటే - ఆలస్యమౌతుందని భావం). 


తాత్పర్యం: శత్రుంతపుడు మున్నగు రాజకుమారులు, ఇంకా పేరెక్కిన యోధశ్రేష్ణులు ఆ దివ్యపురుషుడు వేసిన 
విచిత్రమైన బాణపు దెబ్బలకు యుద్దభూమిలో పడిపోయారు. వారందరినీ లెక్క పెట్టి చెప్పాలంటే చాలా ఆలస్యం 
అవుతుంది. 


తే. మొనలు దెరలినం గర్జుండు ముంచి తా(క | నమ్మహావీరు. డాతనితమ్ము( జంపి 

హరుల నొప్పించి సూతు నో నాడ నేసి; యంగముల బాణములు నించి యతని బటిపె. 292 
ప్రతిపదార్థం: మొనలు= సేనలు; తెరలినన్‌= పారిపోగా; కర్షుండు= కర్ణుడు; ముంచి= అతిశయించి; తాశన్‌= ఎదుర్కొనగా; 
ఆ+మహావీరుండు= ఆ దివ్యవీరుడు; ఆతని తమ్మున్‌= ఆ కర్టుడి తమ్ముడిని; చంపి= చంపేసి; హరులన్‌= గుర్రాలను; 


నొప్పించి= బాధకల్షేటట్టు కొట్టి; సూతున్‌= సారథిన్‌; నోనాడన్‌= నొచ్చేటట్లుగా; ఏసి= వేసి; అంగములన్‌= అవయవాలందు; 
బాణములు; నించి= నింపి; అతనిన్‌= కర్ణుడిని; పటుపెన్‌= పారిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: సేనలు పారిపోయేసరికి కర్ణుడు అతిశయించి ఎదుర్కొన్నాడు. ఆ మహావీరుడు అప్పుడు అతని 


తమ్ముడిని చంపి, అతడి గుర్రాలను కొట్టి, సారధికి బాధ కలిగేటట్టు కొట్టి, అతడి శరీరంమీద బాణాలు వేసేసరికి 
అతడు పారిపోయాడు. 


క గురు(డు తలపడిన నత డ । చ్చెరువుగ దివ్యాస్త్రవితతి. జిక్కునటిచి త 
ద్వరసుతుండు€ గృపుండు దాశకినం | దెరలిచి భీష్మునకుం గవిసె దృఢరభసమునన్‌. 293 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; తలపడినన్‌= ఎదుర్కొనగా; అతండు= ఆ మహావీరుడు; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యంగా; 
దివ్య+అస్ర వితతిన్‌= దివ్యమైన అస్తాల సముదాయంతో; చిక్కువజిచి= బాధకల్గించి; తద్‌+వరసుతు(డున్‌= ఆయన కుమారుడు- 
అశ్వత్హామయు; కృపుండున్‌= కృపాచార్యుడును; తాంకినన్‌= ఎదుర్కొనగా; తెరలిచి= పరుగెత్తించి; భీష్మునకున్‌= భీష్ముడిని; 
దృఢ= గట్టి; రభసమునన్‌= వేగంతో; కవిసెన్‌= ఎదిరించాడు. 


తాత్పర్యం: [ద్రోణుడు ఎదిరించగా ఆశ్చర్యం కలిగేటట్టు ఎన్నో దివ్యాస్తాలు వేసి అతడినే చిక్కులలో పడేశాడు. 
ఆపైన అశ్వత్థామ, కృపుడు ఎదిరించారు. ఆ దివ్యపురుషుడు దెబ్బకు వారిని పారిపోయేటట్లు చేసి, మహావేగంతో 
భీష్ముడిని ఎదిరించాడు. 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. అతనిం దీవ్రశరంబులం బొదివి నానాస్త్రంబు లేసిన్‌ నదీ 
సుతుండుం దతృమయంబునం గినియ నా శూరుండు చాపంబు ద్రుం 
చి తదీయాంగము నొంచినన్‌ వివశుండై చేడ్చడ్డచో సూతుం డు 
ద్గత భీతిం దొలంగంగం దోలె రథముం దత్రాణరక్షార్థియై. 294 


ప్రతిపదార్థం: నదీసుతు(డున్‌= భీష్ముడుకూడా; అతనిన్‌= ఆ దివ్యపురుషుడిని; తీవ్రశరంబులన్‌= తీవ్రమైన బాణాలతో; 
పొదివి= చుట్టుముట్టి; నానా+అ స్రంబులు= అనేక రకాలైన అస్త్రాలను; ఏసెన్‌= వేశాడు; తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; 
కినియన్‌= కోపించగా; ఆ శూరుండు= ఆ దివ్యపురుషుడు; చాపంబు= ధనుస్సును; త్రుంచి= తెగగొట్టి; తదీయ+అంగము= 
అతడి శరీరం; నొంచినన్‌= నొప్పి కలిగేటట్టుచేయగా; వివశుండు+ఐ= వశం తప్పి; చేడ్పడ్డచోన్‌= బాధను పొందగా; సూతు( 
డు= సారథి; ఉద్గ్లత= బయలుదేరిన; భీతిన్‌= భయంతో; రథమున్‌= రథాన్ని; తద్‌= ఆ భీష్ముడియొక్క; ప్రాణ= ప్రాణాలయొక్క; 
రక్షా+అర్థి+ఐ= రక్షణను కోరినవాడై; తొలంగంగన్‌= తొలగేటట్టు; తోలెన్‌= తోలాడు. 


తాత్పర్యం: భీష్ముడిపై బాణాలు వేయగా భీష్ముడు ఆ సమయంలో కోపంతో దివ్యాస్తా లెన్నో వేశాడు. అపుడు 
ఆ దివ్యపురుషుడు భీష్ముడి ధనుస్సు విరిచి, అతడి శరీరానికి నొప్పికలిగేటట్టు కొట్టగా, భీష్ముడు వశం తప్పినవాడై 
బాధపడగా సారథి అతడి ప్రాణరక్షణకై రథాన్ని మరొకచోటికి తప్పించాడు. 


క. తమ తమ బలములతో ని । ట్లమిత భుజావీర్యులైన యా రథికవరుల్‌ 
గ్రమమున౯ దలపడి యోడిన | సమరవిహారమున( దనివి సనక యతండున్‌. 295 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అమిత= మితంలేని; భుజా వీర్యులు+ఐన= భుజపరా(క్రమం కల; ఆ రథికవరుల్‌= ఆ 
రథిక (్రేష్టులు; తమతమ బలములతోన్‌= వారి వారి సేనలతో; క్రమమునన్‌= వరుసగా; తలపడి= ఎదిరించి; ఓడినన్‌= 
ఓడిపోగా; అతండున్‌= ఆ దివ్యవీరుడుకూడ; సమరవిహారమునన్‌= యుద్దమందు విహరించటంలో; తనివి+చనక= తృప్తిపొందక. 


తాత్సర్యం: అమితమైన పరాక్రమం కల ఆ రథికశ్రేష్టులు వారివారి సేనలతో వరుసగా ఎదుర్కొని ఓడిపోగా, ఆ 
దివ్యపురుషుడు యుద్దవిహారంలో ఇంకా తనివితీరక. 


మ. ధరణీనాథు(డు దాను దమ్ములును దుర్దాంతోద్దతిం గూడి మో 
హర మత్యూర్ణితభంగి నేర్చికొని యుద్యద్విక్రమం బొప్ప బం 
ధుర సంరంభత నున్న జూచి బలవద్దోఃస్తంభలీలా భయం 
కర రేఖా వలమానచాపు( డయి వీ(కం దాశేె నాసేనతోన్‌. 296 


ప్రతిపదార్థం: ధరణీనాథుండు= రాజు - దుర్యోధనుడు; తాను= అతడును; తమ్ములును= అతడి తమ్ములును; కూడి= 
కలిసికొని; దుర్దాంత= అణచలేని; ఉద్దతిన్‌= గర్వంతో; అతి+ఊర్టిత భంగిన్‌= బాగా బలంకలిగినరీతిలో; మోహరము= 
వ్యూహమును; ఏర్చికొని= తయారుచేసి; ఉద్యత్‌+విక్రమంబు= అతిశయిస్తున్న పరాక్రమం; ఒప్పన్‌= ప్రకాశించగా; బంధుర= 
రమ్యమైన; సంరంభతన్‌= హడావిడితో; ఉన్నన్‌= ఉండగా; చూచి= కలయజూచి; బలవత్‌= బలంకల; దోఃస్తంభ= స్తంభాలవంటి 
బాహువులయొక్క; లీలా= విలాసంతో; భయంకర రేఖా= భీతిగొల్సేరీతిగా; వలమాన= (త్రిప్పునట్టి; చాపు(డు+అయి= 
ధనుస్సుకలవాడై; ఆ సేనతోన్‌= ఆ కౌరవసేనతో; వీ(కన్‌= ఉత్సాహంతో; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 719 


తాత్సర్యం: దుర్యోధనుడూ, అతని తమ్ములూ కలిసి చాలా గొప్పగా ఎవ్వరూ జయించలేని రీతిలో ఒక వ్యూహం 
మోహరించుకొనగా ఇతడు తన భుజబల విలాసంతో ధనుస్సును చిత్రంగా త్రిప్పుతూ ఆ సేనతో డీకొన్నాడు. 


క కౌరవపతి యనుజన్ముల । దూరమునన్‌ విశిఖనిహతి. దొలంగ జడియుచుం 
జేరి వికర్ణునికరి నొక | నారసమున౦ గూల్చి కదిసి నరపతి నేసెన్‌. 297 


ప్రతిపదార్థం: కౌరవపతి= దుర్యోధనుడి యొక్క; అనుజన్ములన్‌= తమ్ములను; దూరమునన్‌= దూరంగా; విశిఖ నిహతిన్‌= 
బాణపు దెబ్బతో; తొల(గన్‌= తొలగేటట్టుగా; జడియుచున్‌= (త్రోయుచు; చేరి= సమీపించి; వికర్ణుని కరిన్‌= వికర్ణుడి 
ఏనుగును; ఒక నారసమునన్‌= ఒక బాణంతో; కూల్చి= చంపి; కదిసి= సమీపించి; నరపతిన్‌= దుర్యోధనుడిని; ఏసెన్‌= 
బాణాలతో నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి తమ్ములను దూరంనుండే బాణపుదెబ్బలకు హడలిపోయి పారిపోయేటట్లుగా కొట్టి, 
వికర్ణుడి ఏనుగును ఒక బాణంతో చంపి, దుర్యోధనుడు నొచ్చేటట్టుగా బాణాలు వేశాడు. 


తే. రాజు నొచ్చిన విజిగిరి రథికవరులు । విభుండు దోడన తిరిగె, నవ్వీరు(; డపుడు 
దోలి యా చిక్కుమూ(కలతోడ( గూడ । నతని దవ్వుల నడవికి నడిచి మగిడె. 298 


ప్రతిపదార్థం: రాజు= దుర్యోధనుడు; నొచ్చినన్‌= బాధపడగా; రథికవరులు= రథిక శ్రేష్టులు; విజిగిరి= వెనుదిరిగిరి; 
విభుండు= దుర్యోధనుడు; తోడన్‌+అ= వెంటనే; తిరిగెన్‌= వెనుదిరిగాడు; ఆ+వీరుండు= ఆ దివ్యపురుషుడు; అపుడు= ఆ 
సమయంలో; తోలి= పారద్రోలి; ఆ చిక్కుమూ(కలతోడన్‌+కూడన్‌= ఆ మిగిలిన సేనలతో కూడా; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; 
దవ్వులన్‌= దూరంగా; అడవికిన్‌= అడవిలోనికి; అడిచి= పంపించి; మగిడెన్‌= మరలాడు. 


తాత్సర్యం: రాజుకు దెబ్బతగలటంతో రథికులందరూ వెనుదిరిగారు. వెంటనే రాజు వెనుదిరిగాడు. ఆ దివ్యపురుషుడు 
అప్పుడు మిగిలిన సేనతో సహా అతడిని చాలదూరం తరిమి అడవిలోనికి పంపించి తిరిగివచ్చాడు. 


వ. ఇది యమ్మహాపురుషు చేసిన విధం” బనిన విని యచ్చెరునంది విరాటుండు. 299 


ప్రతిపదార్థం: ఆ+మహాపురుషు= ఆ దివ్యపురుషునియొక్క; చేసిన విధంబు= చేసినరీతి; ఇది= ఈ విధమైనది; అనినన్‌= 
అనగా; విని; అచ్చెరువు= ఆశ్చర్యం; అంది= పొంది; విరాటుండు= విరాటరాజు. 


తాత్పర్యం: ఆ దివ్యపురుషుడు ఈ విధంగా చేశాడు" అనటంతో విని విరాటరాజు ఆశ్చర్యంపొంది. 


ఆ. 'ఆతందెవ్వం డొక్కొ! యమ్మహాత్మునిం గనుం । గొనంగ గౌంగిలింప వినయ మొప్ప 
నర్ష్యపాద్యవిధుల నర్హింప భక్తిసం | యుక్తి నెపుడు. గొలిచి యుండవలయు. 300 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ దివ్యపురుషుడు; ఎవ్వ(డు+ఒక్కొ= ఎవడోకదా; ఆ+మహాత్మునిన్‌= ఆ మహాత్ముని; 
కనుంగొనంగన్‌= చూడగా; కౌంగిలింపన్‌= కౌగిలించుకొనగా; వినయము+ఒప్పన్‌= వినయం ఒప్పారేటట్టుగా; అర్థ్య= చేతులు 
కడిగికొనే నీరు; పాద్య= పాదాలు కడిగికొనే నీరు; విధులన్‌= ఇట్టి విధులతో; అర్చింపన్‌= పూజించగా; భక్తి సంయుక్తిన్‌= 
భక్తితో కూడి; ఎపుడున్‌= ఎప్పుడును; కొలిచి+ఉండన్‌+వలయున్‌= సేవిస్తూ ఉండవలెను. 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అతడు ఎవడోకాని ఆ మహాత్ముడు కనిపిస్తే కౌగిలించుకొనాలి, వినయంగా అర్హ్యపాద్యాదు లిచ్చి 
పూజించాలి. భక్తితో ఎప్పుడూ ఆయనను కొలవాలి. 


క. _ ఎచ్చోట నున్నవాం డతంి డిచ్చోటికి నేల రాండొ! యిప్పు?' డనుడు దా 

నచ్చట నంతర్శితు(డై । యిచ్చం జనియె6 దోంచు నేంటి యెల్లిటిలోనన్‌. 301 
ప్రతిపదార్థం: అతండు= ఆ దివ్యపురుషుడు; ఏ+చోటన్‌+ఉన్నవాండు?= ఎక్కడ ఉన్నాడు?; ఈ+చోటికిన్‌= ఇక్కడికి; ఇప్పుడు; 
ఏల రాండొ= ఎందుకు రాడో!; అనుడున్‌= అనగా; తాన్‌= అతడు; అచ్చటన్‌= ఆ యుద్దభూమిఅందే; అంతర్హితుండు+ఐ= 
అంతర్జానమైనవాడై; ఇచ్చన్‌= తన ఇష్టం వచ్చినట్టు; చనియెన్‌= వెళ్ళాడు; నేంటి యెల్లిటిలోనన్‌= ఈ రోజు, రేపటిలో; 
తోయన్‌= కనిపిస్తాడు. 


తాత్పర్యం: అతడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రాడు?” అని విరాటుడు అనగా ఉత్తరుడు 
'అతడు అక్కడనే అంతర్జానమై తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాడు. ఈ రోజుకాని, రేపుకాని ఇక్కడ కనిపించవచ్చును. 


ఉ.  దేవకుమారకుండ యగు దేజము చందము చూడ; నాత. డీ 
గోవుల. గ్రమ్మజణించుటకు. గూడినయంతియ కాదు; నాకు సం 
భావన సేయు వత్సలతభంగుల. దా మనవంశ మంతయుం 
గావను బ్రోవనుం దలయపు గల్లుట దెల్లము సేసె నెంతయున్‌'. 302 


ప్రతిపదార్థం: తేజము చందము= తేజస్సుయొక్క రీతి; చూడన్‌= చూడగా; దేవకుమారకుండు+అ= దేవతల కుమారుడే; 
అగున్‌= అగును; ఆతండు= ఆ దివ్యపురుషుడు; ఈ గోవులన్‌= వారు తోలుకొనిపోయే గోవులను; క్రమ్మణించుటకున్‌= 
మరల్చటానికి; కూడిన+అంతియ కాదు= నాతో చేరినవాడు మాత్రమే కాదు; నాకున్‌= ఉత్తరునకు; సంభావన+చేయు= 
గౌరవించు; వత్సలత= వాత్సల్యం యొక్క; భంగులన్‌= రీతులతో; తాన్‌= తాను; మన వంశము= మన వంశమును; 
అంతయున్‌= అంతను; కావనున్‌+(ప్రోవనున్‌= రక్షించి పాలించటానికి; తల(పు= అభిప్రాయం; కల్లుట= ఉండటం; ఎంతయున్‌= 
మిక్కిలిగా; తెల్లము+చేసెన్‌= స్పష్టం చేశాడు. 


తాత్సర్యం: అతని తేజస్సుయొక్క రీతి చూస్తే దేవతల కుమారుడే అనిపిస్తుంది. అతడు ఈ గోవులను మరల్చటం 
కొరకేకాదు వచ్చింది, నా మీద ఎంతో ఆదరం, వాత్సల్యం చూసి, మన వంశాన్ని అంతటిని రక్షించే తలంపు తనకు 
ఉన్నదని ఎంతగానో స్పష్టంచేశాడు.” 


వ. అని చెప్పి యుత్తరుం డతనిం బ్రమోదాయత్తచిత్తుం జేసె; నట్టి సమయంబున గౌంతేయాగ్రజుండు ముఖ 
ప్రాంతంబు పై చీర చెబింగునం బొదివికొని ధనంజయుని( జక్కం జూడక యుండె; విరాటుండు కిరీటి 
పరాక్రమంబు క్రమంబున నిట్లు దనతనయునివలన వినియునుం దెలియక యెప్పటి నపుంసకత్వ బుద్దితోడన 
సంభావించి పోవం బనిచిన, బృహన్నలయును 'జతురంబుగా( బలికి; తిదియ తెలుపు తెఅంగు; 
ధర్మనందనునకు నింతకు మిక్కిలి యెటింగింపకుండునది' యని వైరాటితో నల్లన చెప్పచుం జనియె; 
నజ్జననాయకుండును గంకునిం బొమ్మని, యుచితవరివారపరివృతుండయి భూమింజయు 


విరాటపర్వము - పంచమాశ్వాసము 721 


నంతిపురంబునకుం దోడ్కొని యరిగి సుదేష్టాసందర్శన సమాచరణంబు నడపి, యతం డడుగం ద్రిగర్తపతి 
నోర్పిన తెజిం గెటింగించె; నట నరుండు నాట్యశాలకుం బోయి. 303 


ప్రతిపదార్థం: అనిచెప్పి= ఈ విధంగా చెప్పి; ఉత్తరుండు= ఉత్తరుడు; అతనిన్‌= విరాటుని; ప్రమోద+ఆయత్త= సంతోషానికి 
అధీనమైన; చిత్తున్‌= మనస్సు కలవాడినిగా; చేసెన్‌= చేశాడు; అట్టి సమయంబునన్‌= అటువంటి సమయంలో; కౌంతేయ+ 
అ(గ్రజుండు= ధర్మరాజు; ముఖప్రాంతంబుపైన్‌= ముఖం దాపులను; చీర చెజంగునన్‌= గుడ్డ చివరతో; పొదివికొని= కప్పుకొని; 
ధనంజయునిన్‌= అర్జునుడిని; చక్కన్‌= సూటిగా; చూడక+ఉండెన్‌= చూడకుండా ఉండిపోయాడు; విరాటుండు= విరాటరాజు; 
కిరీటి పరాక్రమంబు= అర్జునుడి పరాక్రమాన్ని; (క్రమంబునన్‌= వరుసగా; ఇట్టు= ఈ రీతిగా; తన తనయునివలనన్‌= తన 
కొడుకు ద్వారా; వినియున్‌= వినికూడా; తెలియక= తెలిసికొనలేక; ఎప్పటి= మునుపటి; నపుంసకత్వ బుద్దితోడన్‌+ అ= 
పేడియనే జ్ఞానంతోనే; సంభావించి= గౌరవించి; పోవన్‌+పనిచినన్‌= వెళ్ళుటకు అనుమతి ఇయ్యగా; బృహన్నలయును= 
బృహన్నలకూడా; చతురంబుగాన్‌= నేర్పుగా; పలికితి(వి)= చెప్పితివి; ఇది+అ తెలుపు తెణంగు= ఇదే తెలుపటానికి తగినరీతి; 
ధర్మనందనునకున్‌= ధర్మరాజునకు కూడా; ఇంతకున్‌ మిక్కిలి= ఇంతకంటె ఎక్కువగా; ఎణింగింపక+ఉండునది= చెప్పకూడదు; 
అని; వైరాటితోన్‌= ఉత్తరుడితో; అల్లనన్‌= మెల్లగా; చెప్పుచున్‌= పలుకుతూ; చనియెన్‌= వెళ్ళాడు; ఆ+జన నాయకుండును= 
ఆ విరాటరాజుకూడా; కంకునిన్‌= కంకుభట్టును; పొమ్ము+అని= వెళ్ళుమని; ఉచిత= తగిన; పరివార= భటులతో; 
పరివృతుండు+అయి= కూడినవాడై; భూమింజయున్‌= ఉత్తరుడిని; అంతిపురంబునకున్‌= అంతఃపురానికి; తోడ్కొని అరిగి= 
వెంటబెట్టుకొనివెళ్ళి; సుదేష్టా= సుదేష్టయొక్క; సందర్శన సమాచరణంబున్‌= దర్శనం చేసే (క్రియను; నడపి= నిర్వర్తించి; 
అతండు= ఉత్తరుడు; అడుగన్‌= అడుగగా; (త్రిగర్తపతిన్‌= (త్రిగర్తదేశ రాజును; ఓర్భినతెణంగు= ఓడించిన విధమును; 
ఎటీంగించెన్‌= తెలిపాడు; అటన్‌= అక్కడ; నరుండు= అర్జునుడు; నాట్యశాలకున్‌= నాట్యశాలకు; పోయి= వెళ్ళి. 


తాత్పర్యం: విరాటరాజు అడిగిన దానికి ఉత్తరుడు ఆ విధంగా చెప్పి సంతోషాన్ని కలిగించాడు. అప్పుడు ధర్మరాజు 
ముఖాన్ని గుడ్డతో కప్పుకొని, అర్జునుడిని సూటిగా చూడకుండానే ఉండిపోయాడు. విరాటరాజు అర్జునుడి పరాక్రమం 
ఉత్తరుడు ఎంత చెప్పినా (అది అక్కడి బృహన్నల పరా(క్రమమని) తెలిసికొనలేకపోయాడు. బృహన్నల మునుపటి 
“పేడ వలెనే భావించి వెళ్ళుమని అనుమతించాడు. వెళ్ళుతూ అర్జునుడు ఉత్తరుడితో మెల్లగా ఇట్టా అన్నాడు - 'నీవు 
చాలా నిపుణంగా మాట్లాడావు. నీవు చెప్పవలసిన పద్దతి ఇదే. ధర్మరాజుతో కూడా ఇంతకన్న ఎక్కువగా చెప్పకూడదు” 
అని మెల్లగా మాట్లాడుతూ వెళ్ళాడు. విరాటుడు ఉత్తరుడిని తీసికొని, కొద్ది పరివారంతో సుదేష్ల అంతఃపురానికి 
వెళ్ళి ఆవిడను చూచి, ఉత్తరుడు అడుగగా త్రిగర్త దేశాధిపతిని ఎట్లా జయించాడో చెప్పాడు. అక్కడ బృహన్నల 
నాట్యశాలకు వెళ్ళి. 


అర్జును. డుత్తరకు బొమ్మపాత్తికలుగా. గురువీరుల శిరోంబరంబు లిచ్చుట 


తే. చెలులు. దానును నుత్తర యెలమి€ దన్ను! | గాంచుటయు.. బ్రీతి యెసలార గారవించి 
“బొమ్మపొత్తిక లడిగితి కొమ్మ! యింద' । మనుచు నిచ్చె. దా దెచ్చిన యంబరములు. 304 


ప్రతిపదార్థం: ఉత్తర= ఉత్తరాకుమారి; చెలులున్‌= చెలికత్తెలును; తానును= తానుకూడా; ఎలమిన్‌= సంతోషంతో; తన్నున్‌= 
బృహన్నలను; కాంచుటయున్‌= చూడగా; ప్రీతి= ఇష్టం; ఎసలారన్‌= అతిశయించగా; గారవించి= గౌరవించి; బొమ్మపొత్తికలు= 
బొమ్మలకు అలంకరించే వస్త్రాలు; అడిగితి(వి)= అడిగావు; ఇందము= ఇదిగో; కొమ్మ!= తీసికొనుమా!; అనుచున్‌= అని 
పలుకుతూ; తాన్‌= బృహన్నల; తెచ్చిన అంబరములు= తెచ్చిన వస్త్రాలను; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఉత్తర చెలికత్తెలూ తానూ కలిసి బృహన్నలను చూడటానికి రాగా, అతడు ప్రీతితో గౌరవించి, 'నేను 
యుద్దానికి వెళ్ళేటప్పుడు బొమ్మపొత్తికలు తెమ్మన్నావు కదా! తెచ్చాను. ఇంద ఇవిగో, తీసికొమ్ము' అని తాను తెచ్చిన 
తలపాగ గుడ్డలు ఆమెకు ఇచ్చాడు. 


విశేషం: ఇంద, ఇందము-అనే దేశిపదాలు ఇదిగో తీసికొమ్ము అనే అర్ధంలో అప్యాయంగా అనేవి. ఇంద అనే పదం తమిళంలో 
కూడా ఇదే అర్థంలో ఉన్నది. కాబట్టి కొమ్మ! ఇంద= అంటే ఓ యువతీ! ఇదిగో తీసికో! అని కూడా అర్థం చెప్పవచ్చును. 
మూలంలో బృహన్నల విరాటుడి అనుమతితో బొమ్మపొత్తికలను ఉత్తరకు బహూకరించినట్టు ఉన్నది. ఆ కథనానికి ఒక 
ప్రయోజనం ఉన్నది. శత్రువీరుల తలపాగలు విజయ చిహ్నాలు. వాటిని విరాటునికి తెలిసేటట్టు (ప్రకటించటం అందులోని 
గడుసుదనం. తిక్కన ఈ చర్యను మార్చాడు. బృహన్నలకూ ఉత్తరకూ నడుమ ఉన్న గురుశిష్యవాత్సల్య సంబంధానికి 
చిహ్నంగా మాత్రమే భావించాడు. మూలంలోనిది రాజకీయం; తిక్కన రచనలోనిది ఆత్మీయం. (సంపా.) 


వ. ఇవ్విధంబున( గృతకృత్యుం డయి యథాపూర్వంబుగా మజ్జన భోజనంబులు సలిపి, ధర్మతనయు నివాసంబునం 
దేకాంత స్థలంబునందా రేవురును ద్రౌపదియును గూడంబడునట్టి తెజంగు సంఘటించి, సమాగమ సముచిత 
ప్రకారంబు నడపి, గోగణ నివర్తనంబును రణప్రవర్తనంబును నన్యోన్య విదితంబులైన యనంతరంబ యగ్రజు 
నుద్దేశించి బీభత్సుండు భీమసేనున కిట్లనియె. 305 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కృత్యకృత్యుండు+అయి= అర్జునుడు చేయవలసిన పని చేసినవాడైై; 
యథాపూర్వంబుగాన్‌= పూర్వంవలెనే; మజ్జన= స్నానం; భోజనంబులు= భోజనం చేయటం; చలిపి= చేసి; ధర్మతనయు 
నివాసంబునందున్‌= ధర్మరాజు నివాసంలో; ఏకాంత స్థలంబునన్‌= రహస్య స్థలంలో; తారు= తాము-పాండవులు; ఏవురును= 
అయిదుగురును; (ద్రౌపదియునున్‌= (ద్రౌపదికూడ; కూడ(బడునట్టి తెజంగు= కలిసికొనే విధం; సంఘటించి= సమకూర్చి; 
సమాగమ= సమావేశానికి; సముచిత (ప్రకారంబు= తగిన రీతి; నడపి= చేసి; గోగణ= గోవుల మందలయొక్క; నివర్తనంబును= 
మరలింపున్నూ; రణ(ప్రవర్తనంబును= యుద్దంచేసిన ప్రకారమున్నూ; అన్యోన్య విదితంబులు+ఐన= పరస్సరం ఒకరి కొకరికి 
తెలుపుకొనిన; అనంతరంబు+అ= తర్వాతే; అ(గ్రజున్‌+ఉద్దేశించి= ధర్మరాజు విషయమై; బీభత్సుండు= అర్జునుడు; 
భీమసేనునకున్‌= భీముడితో; ఇట్టు= చెప్పబోయే (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా చేయవలసిన పనినంతా అర్జునుడు చేసేసినవాడై, పూర్వంవలె స్నానం, భోజనం చేసి, 
ధర్మరాజు నివాసంలోని ఒక రహస్యస్థలంలో తాము, పాండవులు ఐదుగురునూ, [ద్రౌపదీ కలిసికొనే విధానాన్ని 
సమకూర్చి, సమావేశ మర్యాదలు పాటించి, ఉత్తర గోగ్రహణంలో ఆవులను మరల్చిన విధానాన్నీ, దక్షిణ గోగ్రహణంలో 
యుద్దం జరిగిన పద్దతినీ పరస్పరం చెప్పుకొన్నారు. ఆ తరువాత అర్జునుడు ధర్మరాజును గురించి భీముడితో ఇట్టా 
అడిగాడు. 


విశేషం: 305 నుండి 313వ పద్యం వరకు ఉన్న కథాభాగం అమూలకం. 


క “'మొగమొప్పదు నా దెస నీ। జగతీనాథునకు; నే విచారించియునుం 
దగ దీనికి. గారణ మిది । యగు నని యేర్చ్పటుపనేరనయ్యెద నెట్లున్‌.' 306 


విరాటపర్వము - పంచమాశ్వాసము 723 


ప్రతిపదార్థం: ఈ జగతీనాథునకున్‌= ఈ ధర్మరాజునకు; నా దెసన్‌= నా వైపు; మొగము= ముఖం కనపరచటం; ఒప్పదు= 
ఇష్టంగా లేదు; ఏన్‌= నేను; విచారించియునున్‌= ఆలోచించికూడా; దీనికిన్‌= ఇట్లా చేయటానికి; తగన్‌= తగినటువంటి; 
కారణం= హేతువు; ఇది అగును+అని= ఇది కాగలదని; ఎట్టున్‌= ఏ రీతిగాను; ఏర్పణుప నేరన్‌+అయ్యెదన్‌= 
నిర్ణయించలేకపోతున్నాను. 


తాత్సర్యం: “ఈ మన అన్నగారు నా వైపు సరిగా మొగమెత్తి చూడనే లేదు. దీనికి కారణం ఏమి అయి 
ఉంటుందా? అని ఎంత ఆలోచించినా దీనికి కారణ మిది అని నిర్ల్ణయించలేకపోతున్నాను.' 


వ. అనిన విని యుధిష్టిరుం డతని కిట్లనియె. 307 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; యుధిష్థిరుండు= ధర్మరాజు; అతనికిన్‌= అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
చెప్పాడు. 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


క. “ఒం డేమియు లేదు; విరా । టుం డాత్మతనూజు( బొగడుడును దుర్దమ దో 
ర్హండత గల్లు బృహన్నల | యుండ. గొజంత యేమి పగఅ నోర్టుట కంటిన్‌. 308 


ప్రతిపదార్థం: ఒండు= వేరు కారణం; ఏమియున్‌= ఏదియును; లేదు; విరాటుండు= విరాటరాజు; ఆత్మతనూజున్‌= తన 
కొడుకును; పొగడుడును= పొగడగా; దుర్హమ= అణచలేని; దోర్టండత= భుజబలం; కల్లు= కల్గిన; బృహన్నల ఉండన్‌= 
బృహన్నల ఉండగా; పగణన్‌= శత్రువులను; ఓర్చుటకున్‌= ఓడించటానికి; కొణంత= లోటు; ఏమి= ఏమిటి; అంటిన్‌= 
అన్నాను. 


తాత్సర్యం: “ఆం మరేమీ లేదు. ఆ విరాటుడు తన కొడుకును పొగడుతూ ఉంటే, మహాబలశాలి బృహన్నల ఉండగా 
శత్రువులను జయించటానికి లోటేమిటి? అన్నాను. 


ఆ. అనిన బేడిం బొగడె దని యవివేకి యై । కోప మడర సారెగొని యతండు 

వ్రేసి నెత్తు రపుడు వెడల(బోయిన( జీర । గప్పికొంటి నీవు గానకుండ.” 309 
ప్రతిపదార్థం: అనినన్‌= నేను అట్లనగా; పేడిన్‌= నపుంసకుని; పొగడెదు= పొగడుతున్నావు; అని= పలికి; అవివేకి +ఐ= వివేకం 
లేనివాడై; అతండు= విరాటుడు; కోపము+అడరన్‌= కోపం ఎక్కువకాగా; సారెన్‌= పాచికను; కొని= తీసికొని; (వ్రేసెన్‌= 
కొట్టాడు; అపుడు= ఆ సమయంలో; నెత్తురు; వెడలన్‌+పోయినన్‌= కారబోగా; చీరన్‌= గుడ్డతో; నీవు; కానకుండన్‌= 
చూడకుండుటకై; కప్పికొంటిని= కప్పుకొన్నాను. 
తాత్సర్యం: అనేసరికి “పేడిని పొగడుతావా? అని చేతిలో పాచిక తీసికొని కోపంతో నన్ను కొట్టాడు. దానితో 
నెత్తురు కారితేను, అది నీ కంటపడకుండా ఉండాలని గుడ్డతో కప్పుకొన్నాను. అంతే.” 


క. అని చెప్పి గంటి సూపిన | ననిలతనూభవుండు కనలి 'యా దుష్టాత్ముం 
దనయాది బంధుయుతముగ । ననిచెద జముప్రోలి' కనియె నంగము వొంగన్‌. 310 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టా పలికి; గంటి= గాయం; చూపినన్‌= చూపగా; అనిల తనూభవుండు= భీముడు; కనలి= 
కోపించి; ఆ దుష్టాత్మున్‌= ఆ దుర్మార్గుడిని; తనయ+ఆది= సుతులు మొదలుకొని; బంధుయుతముగన్‌= బంధువులతో 
కూడా; జము(ప్రోలికిన= యముడి నగరానికి; అనిచెదన్‌= పంపుతాను అని; అంగము= శరీరం; పొంగన్‌= కోపంతో ఉబ్బగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి గాయం చూపించాడు ధర్మరాజు. అది చూచి భీముడు కోపించి, శరీరం పొంగగా ఆ 
దుర్మార్గుడిని తనయులతో బంధువులతో సహా యమలోకానికి పంపించివేస్తాను' అన్నాడు. 


వ. కిరీటియుం గోపించి. 311 
తాత్పర్యం: అర్జునుడు కూడ కోపగించుకొని. 


క. “తన కొలంది యెజుంగని యి । మ్మనుజాధము నిపుడ పట్టి మర్దింపక త 
క్కినం గాదు; వీని రాజ్యము । నిను నంతయు. జేరుగా!” కనియె ధర్మజుతోన్‌. 312 


ప్రతిపదార్థం: ధర్మజుతోన్‌= ధర్మరాజుతో; తనకొలంది= తన శక్తి ఎలుంగని= తెలియని; ఈ+మనుజాధమున్‌= ఆ 
మానవాధముడిని; ఇపుడు+అ= ఇప్పుడే; పట్టి= పట్టుకొని; మర్చింపక= చంపకుండా; తక్కినన్‌= మానినచో; కాదు= కుదురదు; 
వీని రాజ్యము= ఈ విరాటుని రాజ్యం; అంతయున్‌= సమస్తమున్నూ; నినున్‌= నిన్ను; చేరున్‌+కాక!= చెందుగాక! అనియెన్‌= 
అని పలికాడు. 


తాత్సర్యం: అప్పుడు కోపించి అర్జునుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - 'తన శక్తి ఎంతో తెలియని అధముడు 
విరాటుడు. వీడిని పట్టి చంపితే కాని రోగం కుదురదు. వీడి రాజ్యం అంతా నీకే చేరుతుంది” అన్నాడు. 


చ. అనవుడు నాత. డిట్టులను 'నక్కట! యింతకు ముంద రేమియున్‌ 

మనల నెటుంగ। డవ్విభుని మాటున. బూనిక దీర్షికొంటి; మా 

తని కొక యెగ్గు సేత యుచితంబె? యెజింగెడునట్లు గాంగం బో 

యిన గనియున్‌ దురుద్దతి వహించిన జూతముగాక పిమ్మటన్‌.' 313 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనిన తర్వాత; ఆత(డు= ధర్మరాజు; ఇట్టులు= ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; అక్కట!= 
అయ్యో!; ఇంతకున్‌+ముందర= ఇంతకు పూర్వం; మనలన్‌= మనలను; ఏమియున్‌= ఏమీకూడా; ఎఖుంగ(డు= తెలియడు; 
ఆ+విభుని= ఆ రాజుయొక్క; మాటునన్‌= చాటున; పూనిక= (ప్రతిజ్ఞ; తీర్చికొంటిమి= పూర్తిచేసికొన్నాం; ఆతనికిన్‌= ఆ 
రాజుకు; ఒక+ఎగ్గు+చేత= ఒక కీడుచేయటం; ఉచితంబె?= తగునా?; ఎజీంగెడున్‌+అట్టుకాంగన్‌= తెలిసే విధంగా; పోయినన్‌= 
మనం వెళ్ళినచో; కనియున్‌= చూచికూడా; దురుద్దతి= చెడు గర్వం; వహించినన్‌= పూని ఉన్నట్లయితే; పిమ్మటన్‌= తరువాత; 
చూతముగాక!= చూద్దాంలే! 
తాత్పర్యం: అనటంతో ధర్మరాజు అన్నాడు- “అయ్యో! అతడు మనం ఎవరమో ఎరుగడు కదా! కాక, అతడి దగ్గర 
చేరి మన ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాం. అంటే మనం కృతజ్ఞత చూపవలసినవాడు అతడు. అటువంటివాడికి కీడు 
తలపెట్టటం ఉచితం కాదు. అతడికి మనం ఎవరమో తెలిసేటట్లు వెళ్ళుదాం. అప్పుడు కూడా గర్వానికి పోయాడా 
అప్పుడు చూద్దాం. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 725 


వ. అని పలికి వారల కుందు మాన్ని యిది యట్ల కాక యొండు దగునే?” యనుచు. దక్కినవారి దెసయుం 
గనుంగొనిన నెల్లవారు నుపశమించిరి; తదనంతరంబ తమ్ము నెలింగించు తెటింగు దలపోసి వారందటు 
విరాటు కొలువు కూటంబునకుం బోయి బయలు మెటిసి యుండువారుగా నిశ్చయించి, యా రాత్రి గడపి 
వేగుటయుం గృతస్నాను లయి పాండుసూనులు సమయ విహితాచారంబులు నడపి యుచిత ప్రకారంబున. 

314 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వారలకుందు= వారల బాధను; మాన్సి= తగ్గించి; ఇది= ఈ పని; అట్ట= అట్టే చేయటం 
మంచిది; కాక= అట్లాకాకుండా; ఒండు= మరొకరీతిగా - ఆతడిని చంపటం; తగునే?= ఉచితమా?; అనుచున్‌= అని 
పలుకుతూ; తక్కిన వారి దెసయున్‌= మిగతా వారివైపు కూడా; కనుంగొనినన్‌= చూడగా; ఎల్లవారున్‌= అందరును; 
ఉపశమించిరి= శాంతించారు; తదనంతరంబు+అ= అటు తర్వాత; తమ్మున్‌= తమను; ఎజింగించు తెజంగు= తెలియజేసే 
విధం; తలపోసి= ఆలోచించి; వారు= పాండవులు; అందరున్‌= అందరును; విరాటు= విరాటుడియొక్క; కొలువుకూటంబునకున్‌= 
సభాస్థలికి; పోయి= వెళ్ళి; బయలు మెజసి= (ప్రకటమై; ఉండు వారుగాన్‌= ఉండేటట్లుగా; నిశ్చయించి= నిశ్చయం చేసికొని; 

ఆ రాత్రి+కడపి= ఆ రాత్రి గడిపి; వేగుటయున్‌= తెల్లవారగా; కృతస్నానులు+అయి= స్నానం చేసినవారై; పాండు సూనులు= 

పాండవులు; సమయ విహిత= ఆ కాలానికి తగిన; ఆచారంబులు= సంధ్యావందనాది నిత్యకృత్యాలు; నడపి= నిర్వర్తించి; 

ఉచిత (ప్రకారంబునన్‌= తగిన రీతిగా. 


తాత్సర్యం: ధర్మరాజు అట్టా చెప్పి వారి కోపం, తాపం తగ్గించాడు. ఈ పని ఇట్లాగే చెయ్యాలి. అంటే “ప్రస్తుతానికి 
క్షమించి, మనం ఎవరమో తెలిశాక కూడా గర్వం చూపితే అప్పుడు చూడవచ్చు'- అన్నదే బాగుంది అని అందరూ 
అంగీకరించారు. శాంతించారు. ఇక తాము ఎట్లా బయటపడాలి? తాము పాండవుల మని యే రీతిగా తెల్పితే 
బాగుంటుంది? అని ఆలోచించారు. విరాటుడి కొలువుకూటంలోనికి వెళ్ళి బయటపడటమే మార్గం అని 
నిశ్చయించుకొన్నారు. రాత్రి గడిచింది. తెల్లవారుజాముననే లేచారు. స్నానాలు సంధ్యావందనాది నిత్యకృత్యాలు 
సముచితంగా తీర్చికొన్నారు. 


క తెలుపులగు చీరలను బూ(। తలం బువ్వుల నొప్పి రాజతనయానుగుణో 
జ్వల మాననీయ వేషము । లలవడ( గూడుకొని నగరి కరిగిరి ప్రీతిన్‌. 315 


ప్రతిపదార్థం: తెలుపులు+అగు చీరలను= తెల్లని బట్టలతోను; పూంతలన్‌= మై పూతలతోను; పువ్వులన్‌= పువ్వులతోను; 
ఒప్పి= అందంగా; రాజతనయ= రాజకుమారులకు; అనుగుణ= తగినట్టి; ఉజ్జ్వ్యల= (ప్రకాశించే; మాననీయ= గౌరవించదగిన; 
వేషములు= వస్తాది వేషాలు; అలవడన్‌= సరిపడగా; కూడుకొని= ఆరుగురును కలిసి; (ప్రీతిన్‌= సంతోషంతో; నగరికిన్‌= 


రాచనగరుకు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: తెల్లని వస్త్రాలు, గంధపు పూతలు, పూలమాలలు ధరించారు. రాజకుమారు లనుకొనటానికి తగిన 
గౌరవాస్ప్సదమైన వేషాలతో ఆరుగురూ కలిసికట్టుగా రాచనగరికి సంతోషంగా వెళ్ళారు. 


విశేషం: పాండవులు మూడు రోజుల తరువాత బయలు మెరసినట్టు మూలభారతం చెప్పింది (4.70.1). అజ్ఞాతవాసం పూర్తి 
అయిన తరువాత, పాండవుల వివరాలు ఉత్తరుడికి తెలిసిన తరువాత, అర్జునుడు తన పేడిరూపాన్ని ఒకసారి ఉపసంహరించుకొన్న 
తరువాత, వ్రతకాలం పూర్తి అయినదని భీష్మాదులు నిశ్చయించిన తరువాత కాలహరణం వలన సాధించే ప్రయోజన మేమీ 
లేదని తిక్కన ఈ మార్పు చేసి ఉంటాడు. (సంపా.) 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. చని ధర్మసుతుండు సింహా | సనమున భీమాదు లాత్మసముచిత రుచిరా 
సనముల సభాస్థలిం గయి । కొని పంచాగ్నులును బోలె గూర్చున్నంతన్‌. 316 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ధర్మసుతుండు= ధర్మరాజు; సింహాసనమునన్‌= సింహాసనం పైన; భీమాదులు= భీముడు మొదలైన 
తక్కిన నలుగురు అన్నదమ్ములును; ఆత్మసముచిత= తమకు తగిన; రుచిర= (ప్రకాశించే; ఆసనములన్‌= ఆసనములందు; 
సభాస్థ్రలిన్‌= కొలువు కూటంలో; కయికొని= అంగీకరించి; పంచ+అగ్నులును పోలెన్‌= అయిదు అన్నిహోత్రాల వలె; కూర్చున్నంతన్‌= 
కూర్చున్నంతలో. 


తాత్సర్యం: ఆ విధంగా వెళ్ళి ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తక్కినవారు వారికి తగిన మంచి ఆసనాల 
మీద కూర్చున్నారు. అలాగ అయిదుగురు అయిదు అగ్నిహోత్రాలవలె కూర్చొనియుండగా, అంతలో. 


విశేషం: అలం: ఉపమ. పాండవులు తేజోదీప్రులతో శత్రుభయంకరంగా వెలిగిపోతున్న స్ఫూర్తి పంచాగ్నుల ఉపమానంతో 
స్ఫురిస్తున్నది. అరణ్య అజ్ఞాతవాసాలు ఒక మహాయజ్ఞం వంటివి. యజ్ఞంలో చెప్పబడే పంచాగ్నులు ఇవి. 1దక్షిణాగ్ని, 
2.గార్హపత్యాగ్ని, 3.ఆహవనీయాగ్ని, 4.సఖ్యాగ్ని, 5.ఆవసధాగ్ని, తపస్సులలో పంచాగ్నుల నడుమ నిలిచి చేసే తపస్సు ప్రసిద్ధం. 
నాలుగు దిక్కులలో నాలుగు అగ్నులు, పైన సూర్యుడు కలిగి పంచాగ్ను లనబడతాయి. ధర్మరాజు సూర్యకల్పుడు. 
మిగిలినవారు అగ్నితుల్యులని భావించవచ్చును. (సంపా 


తే. _ వేడ్కందొడి పూసి కట్టి యవ్విరటు€ డుత్త । రుండు దోం జనుదేరం గొల్వుండు బుద్ధి 

నచటి కేతెంచి కని విస్మయంబు నొంది । యెల్లిదంబుగ6 దలంచుచు నిట్టు లనియె. 317 
ప్రతిపదార్థం: ఆ+విరటుండు= ఆ విరాటరాజు; వేడ్కన్‌= వేడుకతో; తొడి= భూషణాలు తొడుగుకొని; పూసి= గంధపుపూత 
పూసికొని; కట్టి= వస్త్రాలు కట్టుకొని; ఉత్తరుండు= ఉత్తరుడు; తోన్‌= కూడా; చనుదేరన్‌= రాగా; కొల్వు+ఉండుబుద్దిన్‌= 
కొలువుతీరుద్దామని; అచటికిన్‌= కొలువుకూటానికి; ఏతెంచి= వచ్చి; కని= అక్కడి దృశ్యం చూచి; విస్మయంబున్‌= ఆశ్చర్యాన్ని; 
ఒంది= పొంది; ఎల్లిదంబుగన్‌= చులకనగా; తల(ుచున్‌= అనుకొంటూ; ఇట్టులు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ విరాటరాజు వేడుకగా ఆభరణాలతో అలంకరించుకొని, గంధపుపూతలు పూసికొని, విలువైన 
వస్త్రాలు కట్టుకొని, ఉత్తరుడు కలసిరాగా కొలువు తీరుద్దామని కొలువుకు వచ్చాడు. అక్కడి దృశ్యం చూసేసరికి 
ఆశ్చర్యపడ్డాడు. వారిని చులకనగా తలుస్తూ ఇట్టా అన్నాడు. 


క  'ఇది యేమికంక! నీ వు। న్మదవృత్తిని శంక దక్కి మా గద్దియపై( 

బదిలంబుగం గూర్లుండితి | వదియునుగా కిపుడు దిగ వహంకారమునన్‌.' 318 
ప్రతిపదార్థం: కంక!= ఓ కంకుభట్టూ!; ఇది+ఏమి?= ఇదేమిటి?; నీవు; ఉన్మదవృత్తినిన్‌= ఎక్కువ గర్వం కల్గిన రీతితో; శంక 
తక్కి= జంకులేకుండా; నా గద్దియపైన్‌= నా సింహాసనంపై; పదిలంబుగన్‌= భద్రంగా; కూర్చుండితివి= కూర్చున్నావు; 
అదియునున్‌+కాక= అట్టు కూర్చుండటమే కాక; ఇపుడున్‌= నేను వచ్చిన తరువాత కూడా; అహంకారమునన్‌= గర్వంతో; 
డిగవు= పీఠంనుండి దిగవు. 


తాత్సర్యం: ఇదేమిటి కంకుభట్టూ! సాధువృత్తి కలవాడవు, గర్వంతో నా సింహాసనంపై కూర్చున్నావు. నేను వచ్చినా 
దిగకుండా అహంకారంతో అట్టాగే కూర్చున్నా వేమిటి?” 


విరాటపర్వము - పంచమాశ్వాసము 727 


వ. అనిన విని మందహాసంబు సేసి సంక్రంద ననందనుం డతని కిట్లనియె. 319 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; సం(క్రందన నందనుండు= అర్జునుడు; మందహాసంబు+చేసి= చిరునవ్వునవ్వి; 
అతనికిన్‌= విరటుడితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు ఇట్టా అన్నాడు. 


సీ, “నడదీవియలు సేసె నగరికి మాణిక్య । మకుటముల్‌ పూనిన మనుజపతులం 
దగునాజ్ఞ సూయాణముగ నొనరించె మం । చిగ నేల నాలుగు చెజంగులకును, 
బ్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వ | జములుగా నన్ని దేశముల నిలిపె, 
దిక్కులన్నింటను దెలుపారు పూంత గా । వించె నుజ్జ్వల యశోవిభ్రమంబు, 


తే. రాజసూయాధ్వర ప్రవర్తకుడు, నిత్య । సత్యభాషా మహావ్రతశాలి, పాండు 
రాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మ । రాజు సుమ్ము మత్స్యావనీరమణ! యితడు. 320 


ప్రతిపదార్థం: మత్స్య+అవనీరమణ!= మత్స్యదే శరాజా-విరాటా!; మకుటముల్‌= కిరీటములు; పూనిన= ధరించిన; 
మనుజపతులన్‌= రాజులను; నగరికిన్‌= పట్టణానికి; నడదీవియలు= నడుస్తున్న దివ్విటీలుగా; చేసెను= చేశాడు; నేల= 
భూమిని; నాలుగు చెజంగులకును= నాల్లు చివరలకును; తగు+ఆజ్ఞ= తగిన ఆజ్ఞ; సూయాణముగన్‌= శత్రుభయంకరమైన 
దండయాత్రగా; మంచిగన్‌= బాగుగా; ఒనరించెన్‌= చేశాడు; ప్రీత= (ప్రీతిపొందిన; అర్జిజనులన్‌= యాచకులను; సచేతన= 
సజీవమైన; త్యాగధ్వజములుగాన్‌= త్యాగానికి జెండాలుగా-చిహ్నాలుగా; అన్ని దేశములన్‌= దేశాలన్నింటియందు; నిలిపెన్‌= 
నిలిపాడు; ఉజ్జ్యల= (ప్రకాశించే; యశోవిభ్రమంబు= కీర్తి విలాసాన్ని; దిక్కులు+అన్నింటను= అన్నిదిక్కులందును; తెలుపారు= 
తెల్లని; పూంతన్‌= పూతగా; కావించెన్‌= చేశాడు; రాజసూయ+అధ్వర= రాజసూయమనే యజ్ఞాన్ని; ప్రవర్తకుడు= చేసినవాడు; 
నిత్య= ఎల్లపుడు; సత్యభాషా= నిజం మాట్లాడటం అనే; మహావ్రతశాలి= గొప్పవ్రతంతో (ప్రకాశించేవాడు; పాండురాజు= 
పాండురాజనెడి; దుగ్రపయోనిధి= పాలసముద్రానికి; రాజు= చంద్రుడివంటివాడు; ఇతండు= ఈ నీ సింహాసనంపై కూర్చున్న 
ఇతడు; ధర్మరాజు సుమ్ము!= ధర్మరాజు సుమా! 


తాత్పర్యం: “విరాటరాజా! ఈ నీ సింహాసనం మీద కూర్చునవాడు ధర్మరాజు సుమా! అత డెట్టివా డంటే-ఆయన 
నగరంలో కిరీటాలు ధరించిన మహారాజులే నడిచే దివ్వెలు; ఆయన ఇచ్చే ఆజ్ఞలే నేల నాలుగు దిక్కులా చేసే 
దండయాత్రలు; కోరిన కోర్కెలు తీర్చినందున ప్రీతిపొందిన యాచకులే అన్ని దేశాలలోనూ ఆయన యొక్క 
త్యాగాన్ని తెలిపే జెండాలు; ఆయన కీర్తితో దిక్కులన్నీ తెల్లగా పూతపూసినట్టు ఉన్నాయి. రాజసూయయాగం 
చేసినవాడు, నిత్య సత్యవ్రతం కలవాడు, పాండురాజవంశమనే పాలసముద్రంలో ఉదయించిన చంద్రుడు. 


విశేషం: 1. అలం: రూపకం, ఉత్రేక్షు అతిశయోక్తి యథాసంఖ్యం (క్రమాలంకారం), పరికరాంకురం. 


2 అజ్ఞాతవాస 'వ్రతానంతరం బయలు మెరసిన ధర్మరాజు వర్షన మిది. తిక్కన సీసపద్యంలో వర్షించాడు. సామాన్యంగా 
సీసపద్యంలో మొదటి నాలుగు పాదాలకూ ఎత్తుగీతిలో చెప్పే విశేషాలకూ క్రమాలంకార బంధురంగా అన్వయాన్ని అనుసంధించటం 
తిక్కన సహజస్వభావం. ఆ విధంగా ఈ పద్యాన్ని అన్వయించుకొనాలి. 'విరాటరాజా! ఇతడు ధర్మరాజు సుమా! అని నిర్దేశిస్తూ 
చెప్పిన ఫలితాంశం ఈ పద్య తాత్పర్యం. దానిని చివర చెప్పి కథనంలో, వర్లనంలో ఉత్కంఠను పోషించటం రచనాశిల్పం. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


3. సీస పద్యపాదాలు నాలుగూ ఒక మహాపురుషుడిని పరిచయం చేస్తున్నట్లు అలంకార బంధురంగా, ధ్వని 


సుందరంగా సాగాయి. నగరితో మొదలై దిక్కుల నన్నింటనూ వ్యాపించిన క్రీర్తిమూర్తిని వికాసవిస్ఫూర్తితో అర్జునుడు 
పరిచయం చేస్తున్నాడు. అన్నీ ధ్వనిమయమైన భావ చిత్రాలే. వాటిని రూపొందించటానికి రూపక, ఉ(త్రేక్ష, అతిశయోక్తులనే 


అర్జాలంకారాలను (ప్రయోగించాడు. 


4. మొదటి చరణంలో రూపకో'త్రేక్షా స్ఫూర్తి. అతడు - మాణిక్యాలు పొదిగిన మకుటాలు ధరించిన మహారాజులను 
తన ముంగిట్లో తిరుగుతున్న దివ్వెలుగా చేసినవాడట! వర్షిస్తున్న అర్జునుడి భావనలో అది రూపకాలంకారం. వినే విరటుడికి 
అది ఉత్రేక్ష మహారాజుల చేత సేవలు చేయించుకొనేవాడు చక్రవర్తి. అటువంటివారు షట్బ(క్రవర్తులున్నారు. వారిలో ఎవరు? 
వారితో తూలతూగే 'రాజసూయాధ్వర (ప్రవర్తకుడు' అతడు. ఎత్తుగీతిలోని మొదటి విశేషణం మొదటి పాదతాత్సర్యంలోని 
ధ్వని సంకేతం. అయినా అతడు ధర్మరాజు - అనే నిశ్చితజ్ఞానం ఏర్పడదు. విరాటుడు అద్భుతరసమగ్నుడై ఉంటాడు. 


5. రెండవ చరణంలో కూడా అదే అలంకార వైభవం. అతడు ఇచ్చే ఆజ్ఞ జొచిత్యంతో కూడి ఉంటుందట. అది నేల 
నాలుగు చెరగులకు హితాన్ని చేకూరుస్తుందట. ఆతడి మాట ఎంతమంచిగా ఉన్నా దాని ప్రభావం దండయాత్ర చేసినట్టుగా 
దడపుట్టిస్తుందట! దానికి కారణం - ధర్మజుడన్నమాట అయి తీరుతుంది కాబట్టి, ఆ మహిమ, అతడికి “నిత్య సత్య 
భాషామహావ్రత' శీలం వలన ఏర్పడింది. ఎత్తుగీతిలో రెండవ విశేషణం ఈ సత్యం చెప్పింది. అటువంటి మహిమ గలవారు 
హరిశ్చ్ళం[ద్రాది మహారాజులున్నారు. వారిలో ఎవరైనా అయి ఉండవచ్చునన్న భావం ఏర్పడే అవకాశం ఉన్నది. ఉత్కంఠ 
విరాటుడిలో పోషించబడుతూనే ఉన్నది. 


6. సీసపద్యపు మూడవపాదంలో కూడా రూపకో'త్రేక్షల విన్యాసం అలంకార సౌందర్యం. అర్థించేవారి కోరికలు తీర్చటం 
ధర్మజుడి జీవితవ్రతం. దానివలన లాభపడిన వారు అన్ని దేశాలలోనూ నిండి ఉన్నారు. వారు అతడి కీర్తికి నడుస్తున్న 
త్యాగధ్వజాలుగా గోచరిస్తున్నారు. మహాదాత అయిన అతడు శిబిచక్రవర్తి వంటి వారిలో ఎవరై ఉంటారు? అనే అనుమానం 
ఏర్పడవచ్చును. ఎత్తుగీతిలో పాండుమహారాజనే పాలసముద్రానికి చంద్రుడివంటి వాడని అర్జునుడు పరిచయం చేశాడు. 
అంతటి కీర్తి ఉన్న పాండురాజును తలదన్నిన కీర్తి కలవాడు పాండురాజుపుత్రుడు అని తెలిసిందే కాని, పాండవులలో ఎవరో 
బోధపడలేదు. ఉత్కంఠ ఇంకా ఊపిరి పోసుకొంటూనే ఉన్నది. 


7. నాలుగవ పాదంలో రూపకాతిశయోక్తి రమణీయంగా అమరింది. అతడి నిర్మలమైన కీర్తి వైభవం దిక్కుల కన్నింటికీ 
పూసిన తెల్లని పూతగా అమరిందట! దిగంత విశ్రాంత కీర్తి, అతడెవరో ప్రాచీనవ్యక్తి కాడు, పురాణపురుషుడు కాడు, 
సమకాలీన సమ్రాట్టు. సార్థక నామధేయుడు 'ధర్మరాజు' ఇతడు - అని స్థిరీకరించటమైనది. 


8. 'ధర్మరాజు' - అనే పదంలో ఉండే శ్రేషచమత్కారాన్నంతా పద్యంలో పరచి చెప్పిన ఈ వర్లనం అర్థవ్యక్తి అనే శబ్దార్థ 
గుణ స్వభావం సుందరం. ఇందులో అర్థవ్యక్తి హేతుత్వం ఉన్నది. వస్తు స్వభావ స్సుటత్వం ఉన్నది. అతడు రాజా. రాజైనవాడి 
మహత్యం రాజసూయాధ్వర నిర్వహణంలో నిగ్గుతేలుతుంది. అతడి ఆజ్ఞను రాజులందరూ భయభక్తులతో పాటించినప్పుడు 
సార్థకమౌతుంది. చంద్రుడైన రాజుకు అమృత (ప్రదానం స్వభావం. అందుకే ఈ ధర్మరాజుకు త్యాగరూపమైన దానం సహజ 
లక్షణం. 'త్యాగేనైకే అమృతత్వ మానశుః - అన్న సూక్తి ధర్మరాజుపట్ల సార్థకం. రాజు అంటే (ప్రకాశించేవాడు. ధర్మరాజు 
కీర్తితో ప్రకాశించి నలుదిక్కులా కాంతులు నింపేవాడు. అతడు ధర్ముడు. ధర్ముడంటే యముడనీ ధర్మరూపుడనీ అర్థం. 
ధర్మమంటే దానగుణమని కూడా విశేషం. అందువలననే ధర్మరాజంటే భూతలంలోని రాజులకందరికీ ప్రాణభయం. అర్జులకందరికీ 
ప్రాణదానం. అందరూ అతడిని కీర్తించేవారే. ఈ విధంగా నామసార్థక్యాన్ని వ్యాఖ్యానించే పద్యమిది. పరికరాంకురాలంకార 
ప్రకాశం కూడా (ప్రస్తుతమౌతున్నది. (సంపా.) 


9. ఈ పద్యంలోని రసశిల్సాన్ని గురించి డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి మాటలివి- “క్రమ(క్రమముగా నెక్కి 
శిఖరము ముట్టిన విరాటుని ఆశ్చర్యము పద్యాంతమందలి “ఇతండు అన్నమాటను విని; అర్జునుడు ద్రేలుపెట్టి చూపినచోట 


విరాటపర్వము - పంచమాశ్వాసము 729 


సింహపీఠమున ధర్మరాజును దర్శించినంత పరమాద్భుత రసముగా పరిణమించినది. ప్రతిచరణోపాంత విరామముచే గీత 
పాదములు ఎదురునడక నడచి యాళ్ళర్యమును పోషించుచున్నవి. యతిప్రాసములందు వైచిత్రి లవమేనియు లేని యీ 
పద్యము శబ్దచ్చందో౭_లంకార రహితమయ్యు నిర్మాణ సౌష్టవముచే పద్య మెట్టి ఫలము నిర్వహింపగలదో నిరూపించుచున్నది. 
తిక్కనగారి రసవత్కావ్య నిర్మాణ ప్రక్రియకు ఇట్టి నాటకీయ పద్యరచన ఒక ప్రాణము.” (తిక్కన కవితావైభవం; యువభారతి 
ప్రచురణ. పుట. 30) 


ఉ. ఈత. దజాతశత్రుండు మహిం దగ దిగ్విజయంబు సేసె, వి 
ద్యాతిశయార్థి వాసవుమహాసన మైనను నెక్క నర్టు డు 
ద్ద్వోతితమూర్తి కౌరవకులోద్వహు(, డార్యనికాయ సంతత 
భఖ్యాతచరిత్రు( డీచిటుత గద్దియకుం దగండే నరేశ్వరా!' 321 


ప్రతిపదార్థం: నర+-ఈళశ్వరా!= విరాటరాజా!; ఈతండు= ఈ కూర్చున్నవాడు; అజాతశత్రుండు= ధర్మరాజు; మహిన్‌= 
భూమండలమున; తగన్‌= తగినట్టుగా; దిక్‌+విజయంబు= దిక్కులన్నిటిని జయించుటను; చేసెన్‌= చేశాడు; విద్యా+అతిశయ+ 
అర్థి= విద్యయొక్క వికాసాన్ని కోరేవాడు; వాసవు= దేవేంద్రుడి యొక్క; మహా+ఆసనము+ఐనను= సింహాసనమునైనను; 
ఎక్కన్‌= అధిష్టంచుటకు; అర్హుండు= తగినవాడు; ఉద్ద్యోతితమూర్తి= 'ప్రకాళించెడి స్వరూపం కలవాడు; కారవకుల= కురు 
చక్రవర్తియొక్క కులమును; ఉద్వహుండు= ఉద్దరించినవాడు; ఆర్యనికాయ= సజ్జనుల సముదాయంలో; సంతత= ఎల్లప్పుడును; 
ఖ్యాత= ప్రఖ్యాతికల; చరిత్రుండు= నడవడి కలవాడు; ఈ చిఖుత గద్దియకున్‌= -ఈ చిన్న సింహాసనానికి; తగండే?= 
కూర్చుండ తగడా? 


తాత్పర్యం: ఓ విరాటరాజా! ఇత డవ రనుకొన్నావు? అజాతశత్రువు! భూమండలం అంతా దిగిజయం చేశాడు. 
విద్యావంతుడు, దేవేంద్రుడి సింహాసనమైనా అధిస్టించటానికి అర్హుడు. ప్రకాశమానమైన రూపం కలవాడు, కౌరవకుల 
(శ్రేష్టుడు, సజ్జనులలో ఖ్యాతిగన్నవాడు ఈ చిన్నసింహాసనం ఎక్కటానికి తగడా?” 


విశేషం: 1. అలం: ఉదాత్తం, కావ్యలింగం. “ఉదాత్త మృద్దిళ్చరితం శ్లాఘ్యం వాన్యోపలక్షణమ్‌”. శ్లాఘనీయమైన సమృద్ధిని గాని, 

న a (డా) ౧ a ౧ గ (=) 
మహాపురుషుని చరితం గాని ఉపలక్షణంగా వర్ణిస్తే ఉదాత్తాలంకారం. “సమర్థనీయస్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌”. ఈ 
పద్యంలో వర్గ్యవస్తువు ధర్మజుడి ఉద్దాత శీలం. ఇందులో సమర్థనీయాంశం - అంతటి 'ఖ్యాత చరిత్రుడు ఈ చిజుత 
గద్దియకు తగడా?” 


2. ఈ పద్యంలో (ప్రతిపదం, వాక్యం సార్థకం. (1) ఈతడు అజాతశ్నత్రుడు. అంటే ఎవరి యందూ శత్రుభావం 
లేనివాడని భావం. ఆ గద్దెమీద కూర్చున్నవాడు మిత్రుడే కాని, శత్రువు కాడని అర్థం. (2) అతడు భూమిపై దిగ్విజయం 
చేసినవాడు- అందువలన రాజులందరి నమస్సు లందుకొనినవాడు. వారి సింహాసనాల మీద కూర్చుండే అధికారమున్నవాడు. 
రాజులకే రాజు అయినవాడు సామంతరాజు కూర్చుండే గద్దెపై కూర్చుండటానికి అభ్యంతరం ఉండదు. (3) ఉన్మదవృత్తి 
అహంకారం- అనే గుణాలవలన కంకుడు తన గద్దెనెక్కి కూర్చున్నాడని విరాటుడి అభియోగం. ఆ కూర్చున్నవాడు 
విద్యాతిశయం చేత వినయగుణ సంపన్నుడు, ఉచితజ్ఞుడు, వివేకధనుడు కాబట్టి సంస్కారవంతుడనీ, విజ్ఞత వలననే 
తెలిసికొనగలిగిన విద్వాంసుడనీ పలికి, విరాటుడికంటె విజ్ఞాడైన ధర్మరాజు ఆ చిరుగద్దికు మించిన పండితుడని పార్టుడు 
పలికాడు. (4) అతడు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడి సింహాసనం ఎక్కగలవాడట! అర్జునుడు ఇంద్రుడి అర్హ సింహాసనం 
ఎక్కాడు. ధర్మజుడు నిండు సింహాసనం ఎక్కగలిగిన వాడని ధ్వని. అటువంటి ధర్మరాజుకు మత్స్యరాజ్య సింహాసనం 
చిరుగద్దెయే జౌతుందనటంలో ఆశ్చర్యం లేదు. (5) (ప్రకాశంలో, వంశగౌరవంలో, ఉత్తమ చరిత్రంలో-సమకాలీన (ప్రభువులలో 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆదర్శ(ప్రాయుడని మిగిలిన మూడు విశేషణాలూ చెప్పుతున్నాయి. మరి ఈ చిరుతగద్దెపై కూర్చున్నవాడు ఒకప్పుడు సామ్రాజ్య 
సింహాసనంపై కూర్చున్నవాడు. ఇకముందు కూర్చొనదగినవాడు. ఆ అర్హతను తన యోగ్యతతో పొందినవాడు. దాని 
నెరిగినవాడెవడైనా ధర్మజుడు ఈ గద్దెమీద కూర్చొనటాన్ని అంగీకరిస్తాడని భావం. 


3. ధర్మజుడే ఈ సింహాసనం మీద కూర్చుండ దగినవాడని విరాటుడికి వ్యంగ్యమైన హెచ్చరిక! ఒకప్పటి ధర్మజుడి 
హితుడు, సామంతుడు విరాటుడు. ధర్మజుడు బయలుమెరసిన తరువాత ఆ గద్దెకంటె పెద్దగద్దెై ఆ నగరంలో లేదు. 
అందువలన దానిమీద కూర్చున్నాడు. ఒకవేళ ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఆ గద్దెను తనదే చేసినకొనగలడు. అయినా, అది 
ఆయనకు చిన్నగద్దెయే. అతడు దిగ్విజయ సార్వభౌముడైనా విద్యావంతుడు. అజాతశత్రువు- ఈ సంగతి గమనించు మనే 
వ్యంగ్యధిక్కారం కూడా ఈ (ప్రశంసలో అంతర్వాహినిగా గోచరిస్తుంది. 


4. 'విద్యాతిశయార్థి' - అనే పాఠానికి 'వీర్యాతిశయార్థి" - అనే పాఠాంతరం ఉన్నది. ఈ సందర్భంలో దిగ్విజయం 
చేసినవాడు సహజంగా వీర్యాతిశయార్హి అయి ఉంటాడు. అయితే అతడు ఉన్మదవృత్తిని, అహంకారాన్ని ప్రదర్శించవచ్చును. 
విరాటుడి అభియోగంలో ఆ రెండు గుణాలూ ఉన్నాయి. ఆ దుర్లుణాలను అధిగమించగల గుణం విద్యాతిశయమే. 
బ్ఞానార్థిత్వం ముముక్షు లక్షణం. ఆ తాత్పర్యాన్ని ధ్వనింపజేసే ప్రస్తుత పాఠమే ఉత్తమం. (సంపా.) 


అర్జునుండు విరాటునకు( దమ్మెటింగించుట (సం. 4-65-1) 


వ. అనిన విని యతండు విస్మయ సంశయంబులు మనంబునం బెనంగొన 'నితండు ధర్మతనయుండయేని 
భీమార్లున నకుల సహదేవులుం బాంచాలియు నేర? యని యడిగినం గవ్వడి యిట్లనియె. 322 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అతండు= విరాటుడు; విస్మయ= ఆశ్చర్యమూ; సంశయంబులు= సంశయమునూ; 
మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= పెనవేసికొనగా-కలుగగా; ఇతండు= ఈ కూర్చున్నవాడు; ధర్మతనయుండ+ఏనిన్‌= 
ధర్మరాజే అయినచో; భీమ= భీముడు; అర్జున= అర్జునుడు; నకుల= నకులుడును; సహదేవులున్‌= సహదేవుడును; 
పాంచాలియున్‌= (ద్రౌపదియును; ఏరి?= ఏరి వారు?; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; కవ్వడి= అర్జునుడు; ఇట్టు= ఈ 
రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని విరాటుడు ఆశ్చర్యం, సంశయం కలుగగా, “ఇతడు ధర్మరాజైతే మరి భీమార్జున 
నకుల సహదేవులు, (ద్రౌపది ఏరి?' అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఇట్టా అన్నాడు. 


చ. “వలలు డనంగ నీ నగర వంటలవా( డయి నిల్లి, వేడ్కకుం 
బులి గరి గేసరిం దొడరి పోరంగం బంచినం బోరు, జెట్టి మ 
ల్లుల విటుచుం గడంగి ప్రబలుం డనంగా€ జరియించుచుండు వి 
చ్చలవిడి; భీము డీత. డవిషహ్య పరాక్రమదుర్దముం డనిన్‌. 323 


ప్రతిపదార్థం: వలలు(డు+అనంగన్‌= వలలుడనే పేరుతో పిలువబడుతూ; నీ నగరన్‌= నీ రాచనగరిలో; వంటలవాండు+ 
అయి= వంటచేసేవాడై; నిల్చి= ఉండి; వేడ్కకున్‌= వేడుకకై; పులిన్‌= పులిని; కరిన్‌= ఏనుగును; కేసరిన్‌= సింహమును; 
తొడరి= ధిక్కరించి; పోరంగన్‌= యుద్దం చేయటానికి; పంచినన్‌= పంపగా; పోరు= యుద్దం చేస్తాడు; కడంగి= పూనుకొని; 
జెట్టి మల్టులన్‌= శూరులయిన కుస్తీపట్టేవారిని; విఖుచున్‌= ఓడిస్తాడు; ప్రబలుండు+అనంగాన్‌= గొప్పబలం కలవాడని 
చెప్పుకొనగా; విచ్చలవిడిన్‌= యథేచ్చగా; చరియించుచున్‌+ఉండున్‌= సంచరించేవాడు; ఈతండు భీముండు= ఇతడు భీముడు; 
అనిన్‌= యుద్ధమున; అవిషహ్య= సహించరాని; పరాక్రమ= బలం కలుగుటచేత; దుర్రముండు= అణచుటకు శక్యం కానివాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 731 


తాత్సర్యం: 'మీ నగరిలో వలలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉండి, మీ వేడుక కోసం పెద్దపులిని, ఏనుగును, 
సింహాన్ని ఎదుర్కొని ఓడించి, మల్టులు వస్తే వారిని గెల్చి మహాబలశాలిగా పేరు పొందినవాడే భీముడు. ఇతడు 
మహాపరా(క్రమశాలి కనుక ఎవ్వరూ ఇతడిని యుద్దంలో జయించలేరు. 


తే. బక మహాసురు నిర్ణించి బ్రాహ్మణులకు । బ్రీతి( గావించె(, గిమ్మీరు పే రడంచి 
వనము నిష్కంటకము సేసె; ఘను హిడింబు€। గూల్లి యాతని చెలియలి గొనియె నితండు. 324 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీముడు; బకమహాసురున్‌= బకుడనే గొప్ప రాక్షసుడిని; నిర్జించి= గెలిచి; బ్రాహ్మణులకున్‌= 
(బ్రాహ్మణులకు; పీతిన్‌= సంతోషాన్ని; కావించెన్‌= చేశాడు; కిమ్మీరున్‌= కిమ్మీరుడనే రాక్షసుడిని; పేరు+అడంచి= చంపి; 
వనమున్‌= అడవిని; నిష్కంటకము= బాధలేనిదానిగా; చేసెన్‌= చేశాడు; ఘనున్‌= గొప్పవాడైన; హిడింబున్‌= హిడింబాసురుడిని; 
కూల్చి= చంపి; ఆతని చెలియలిన్‌= అతడి చెల్లెలైన హిడింబిని; కొనియెన్‌= పెండ్డాడాడు. 


తాత్సర్యం: ఇతడు బకాసురుడిని చంపి బ్రాహ్మణులకు పీతి చేశాడు. కిమ్మీరుడిని చంపి వనంలో బాధలేకుండా 
చేశాడు. హిడింబాసురుడిని చంపి, అతడి చెల్లెలిని పెండ్లాడాడు. 


విశేషం: భీముడు చంపిన ముగ్గురురాక్షసులు లోకప్రసిద్దులు. వారిలో తరతమ భేదాన్ని బట్టి వారిని చంపినవాడుగా భీముడికి 
పేరు వచ్చింది. ఆ రాక్షసులలో బల ప్రాచుర్యాన్ని బట్టి బకుడు, కిమ్మీరుడు, హిడింబుడు అనే వరుసలో పేర్కొన తగినవారు. 
అర్జునుడు బలగౌరవాన్ని పరిగణించి ఆ వరుసలోనే చెప్పటం విశేషం. బకాసురవధ ఆదిపర్వంలో (6.298-305), కిమ్మీరవధ 
ఆరణ్యపర్వంలో (1107-121), హిడింబాసుర వధ ఆదిపర్వంలో (6.203-218) చెప్పబడి ఉన్నాయి. (సంపా.) 


క నీ మెచ్చువారువంబుల(। దా మచ్చిగ నరయు నిత్యతాత్ప్వర్యమునన్‌ 
దామగ్రంథి యనంగ నొక | నామము ధరియించె నితండు నకులుం డధిపా! 325 


ప్రతిపదార్థం: అధిపా!= విరాటరాజా!; ఇతండు= ఈ కూర్చున్నవాడు; నీ మెచ్చు= నీవు మెచ్చునట్టి; వారువంబులన్‌= 
గుర్రాలను; తాన్‌= తాను; మచ్చిగన్‌= మచ్చికతో; నిత్య= ఎల్లపుడును; తాత్సర్యమునన్‌= ఆసక్తితో; అరయున్‌= రక్షిస్తాడు; 

(30) జాం (apr) 
దామ(గ్రంథి+అనంగన్‌= దామ(గంథి అనే; ఒక నామము= ఒక పేరు; ధరియించెన్‌= పెట్టుకొన్నాడు; ఇతండు= ఈయన; 
నకులుండు= నకులుడు. 


తాత్సర్యం: ఓ విరాటరాజా! ఇతడు - నీవు మెచ్చిన గుర్రాలను ఎక్కువ ఆసక్తిగా రక్షిస్తూ దామగ్రంథి అనే పేరుతో 
ఉన్నటువంటి వాడు- నకులుడు. 


ఫూస జ్‌ యథ 


సి 
క్షేత్రము సజ్జన సంస్తుతి | పాత్ర మితండు మాద్రి తొలుతపట్టి నరేంద్రా! 326 


ప్రతిపదార్థం: నరేంద్రా!= విరాటరాజా!; శృత్రునృప= శత్రువులైన రాజులకు; కాలకూటము= కాలకూట విషం వంటివాడు; 
మి(త్ర= మిత్రులకు; అమృత వృష్ట= అమృతవర్షం వంటివాడు; బుధ= పండితులకు; సమీహిత= కోరికలయొక్క; సిద్దిక్షేైత్రము= 
సిద్దిని పొందే ప్రదేశం; సజ్ఞన= మంచివారికి; సంస్తుతి= పొగడ్తకు; పాత్రము= తగినవాడు; ఇతండు= ఈ కూర్చున్నవాడు; 
మాద్రి తొలుతపట్టి= మాద్రికి పెద్దకొడుకు - నకులుడు. 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ రాజా! ఈతడు శత్రువులకు కాలకూటం వంటివాడు. మిత్రులకు అమృతవర్షం వంటివాడు. 
పండితులకు కోరికలు సిద్దిపొందే ప్రదేశం, సజ్జనులకు స్తుతిపాత్రమైనవాడు, మాద్రి పెద్దకొడుకు - నకులుడు. 


విశేషం: అలం: ఉల్లేఖం. 


క. నీ పాలికి వచ్చి నిఖిల । గోపాలక ముఖ్యవృత్తి. గొలువు వడసి తం 
త్రీపాలు( డన(గ మత్స్య । క్షా పాలక! మెలంగు వీ(డె సహదేవుండున్‌. 327 
ప్రతిపదార్థం: మత్య్యక్ష్మాపాలక= విరాటరాజా!; నీ పాలికిన్‌= నీ వద్దకు; వచ్చి= చేరి; నిఖిల= సమస్తమైన; గోపాలక= గోవులను 


పాలించేవారిలో; ముఖ్య వృత్తిన్‌= ముఖ్యుడైన ఉద్యోగంలో; కొలువు= సేవ; పడసి= పొంది; తం(త్రీపాలు(డు+అన(గన్‌= 
తం(త్రీపాలుడనే పేరుతో; మెలంగు= ఉన్నట్టి; వీ(డె= ఇదుగో ఇతడే; సహదేవుండున్‌= సహదేవుడు. 


తాత్సర్యం: రాజా! నీ వద్దకు వచ్చి, గోపాలురలో ముఖ్యుడుగా ఉద్యోగం పొంది, తం(త్రీపాలుడనే పేరుతో 
ఉన్నవాడు ఇతడే సహదేవుడు. 


క సుకుమార మానసుండు, గొం । తికి. బ్రాణము ప్రాణ మితండు, తేజో గణ్యుం 
డకుటిలు(డు రాజనీతి । ప్రకారసంవేది వంశపావనుండు నృపా!” 328 


ప్రతిపదార్థం: నృపా!= ఓ విరాటరాజా!; సుకుమార మానసుండు= సున్నితమైన మనస్సు కలవాడు; గొంతికిన్‌= కుంతీదేవికి; 
ప్రాణము ప్రాణము= ప్రాణానికి ప్రాణమైనవాడు; ఇతడు; తేజన్‌+గణ్యుండు= గొప్ప తేజస్సుచే గణింపదగినవాడు; 
అకుటిలు(డు= మోసం లేనివాడు; రాజనీతి ప్రకార= రాజనీతి విధాలను; సంవేది= ఎరిగినవాడు; వంశపావనుండు= వంశమును 
పవిత్రం చేసినవాడు. 


తాత్సర్యం: రాజా! ఇతడు చాలా సున్నితమైన మనస్సు కలవాడు; కుంతికి ప్రాణ సమానుడు, గొప్ప తేజస్సు 
కలవాడు, రాజనీతిజ్ఞుడు, వంశమును పవిత్రం చేసినవాడు.” 


వ. అని యిట్లు ధర్మజ భీమ నకుల సహదేవులం గ్రమంబునం జూపి చెప్పి మటియు నిట్లనియె. 329 


ప్రతిపదార్థం: అని= పలికి; ఇట్టు= ఈ రీతిగా; ధర్మజ= ధర్మరాజును; భీమ= భీముడిని; నకుల= నకులుడిని; సహదేవులన్‌= 
సహదేవుడిని; (క్రమంబునన్‌= (క్రమంగా; చూపి= కూర్చున్నవారిని చూపి; చెప్పి= వారి విషయం చెప్పి; మజియున్‌= ఇంకా; 
ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఇట్లు ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులను, కూర్చున్నవారిని చూపించి చెప్పాడు. ఇంకా ఇట్లా అన్నాడు. 


కు “విను సైరంధ్రీ వేషం | బున మాలిని యనంగ బర(గి పూతచరిత్రం 
బున గేకయ భూవరనం । దనకడ మెలంగు సతి ద్రుపదతనయ మహీశా! 330 


ప్రతిపదార్థం: మహీశా!= రాజా! విను= వినుము; సైరంధ్రీ వేషంబునన్‌= ఇతరుల ఇంటిలో కారణాంతరమున ఉండే పతివ్రత 
వేషంలో; మాలిని+అనంగన్‌= మాలిని అనే పేరుతో; పరంగి= ఒప్పి; పూత= పవిత్రమైన; చరిత్రంబునన్‌= నడవడితో; కేకయ 
భూవర నందనకడన్‌= సుదేష్ల వద్ద; మెలంగుసతి= ఉండెడి పతివ్రత; ద్రుపద తనయ= ద్రౌపది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 733 


తాత్సర్యం: 'రాజా! సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో కళంకం లేని నడవడికతో సుదేష్ల వద్ద ఉండే ఆమె 
ద్రౌపది. 
క. ఆ చపలాక్షికి. గా మన । కీచకు లందటను రాత్రి గీటడంచె రహ 

స్యోచిత విధమున గంధ । ర్వాచరణము పేర భీము. డతి భీమముగాన్‌. 331 


ప్రతిపదార్థం: ఆ చపలాక్షికిన్‌+కాన్‌= ఆ వనితకై; మన కీచకులు+అందజను= మన కీచకుల నందరిని; రాత్రి= రాత్రివేళ; 
రహస్య= రహస్యానికి; ఉచిత= తగిన; విధంబునన్‌= రీతిగా; గంధర్వ= గంధర్వులయొక్క; ఆచరణము పేరన్‌= చర్య అనే 
పేరుతో; భీముండు= ఈ భీమసేనుడు; అతి భీమముగాన్‌= మిక్కిలి భయంకరంగా; గీటు+అడణెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఈమె నిమిత్తంగానే మన కీచకులందరినీ రహస్యంగా ఈ భీముడే - గంధర్వులు చేశారనే పేరుతో 
- అతి భయంకరంగా చంపేశాడు.” 


విరాటునకు భీము. డర్జును నెటింగించుట (సం. 4-66-1) 


వ. అనియె; నప్పుడు వృకోదరుండు. 332 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికాడు; అప్పుడు= అంతట; వృకోదరుండు= భీముడు. 
తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా భీముడు అందుకొని. 


సీ, “షండరూపమునం బ్రచ్చన్ను(డై వచ్చి, క । న్నియలకు నెల్లను నృత్తగీత 
వాద్యనైపుణ మనవద్య శిక్షావిధి । నలవరించుచు బృహన్నల యనంగ 
బర(గు నీతండు బీభత్సుండు సుమ్మని । చూపి, యమ్మత్స్యరాజునకు. జెప్పి 
వెండియు. బలుకు 'నాఖండలు నోడించి । ఖాండవ మేరె, నాతండు దన్ను 


తే. గారవించిన నెక్కటి కాలకేయ । వర్గముల( బరిమార్దె, నివాత కవచ 
సంఘముల నోర్జె, గంధర్వసమితి గెలిచి । ధార్తరాష్టాగ్రజుని చెట దలగణె నితండు. 333 


ప్రతిపదార్థం: షండరూపమునన్‌= పేడిరూపంలో; ప్రచ్చన్నుండు+ఐ= గూఢంగా ఉండి; వచ్చి= ఇక్కడికి వచ్చి; కన్నియలకున్‌= 
కన్యలకు; ఎల్లను= అందరికిని; నృత్త= నృత్యం; గీత= పాటలు; వాద్య= వాద్యముల యందలి; నైపుణము= నేర్చు; అనవద్య= 
దోషరహితమైన; శిక్షావిధిన్‌= నేర్చే విధానంలో; అలవరించుచున్‌= నేర్పుతూ; బృహన్నల+అనంగన్‌= బృహన్నల అనే పేరుతో; 
పరంగు+ఈతండు= ఒప్పునట్టి ఇతడు; బీభత్సుండు సుమ్ము= అర్జునుడు సుమా; అని చూపి= అని అతడిని చూపించి; 
ఆ+మత్స్య రాజునకున్‌= ఆ విరాటరాజుకు; చెప్పి; వెండియున్‌= మరల; పలుకున్‌= ఇట్టా అన్నాడు; ఆఖండలున్‌= ఇంద్రుడిని; 
ఓడించి= గెలిచి; ఖాండవము= ఖాండవ వనమును; ఏర్చెను= కాల్పాడు; ఆతండు= ఇంద్రుడు; తన్నున్‌= అర్జునుడిని; 
గారవించినన్‌= గౌరవించగా; ఎక్కటి= ఒంటరిగా; కాలకేయ వర్గములన్‌= కాలకేయులనే రాక్షసుల సమూహాన్ని; పరిమార్చెన్‌= 
చంపాడు; నివాత కవచ సంఘములన్‌= నివాత కవచులు అనే రాక్షస సముదాయాన్ని; ఓర్చెన్‌= ఓడించాడు; గంధర్వ సమితిన్‌= 
గంధర్వుల సంఘాన్ని; గెలిచి= జయించి; ధార్తరాష్ట్ర+అ(గ్రజుని= దుర్యోధనుడియొక్క; చెజన్‌= బందీతనాన్ని; ఇతండు= ఈ 
అర్జునుడు; తలగాను= తొలగించాడు. 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: "పేడిరూపంలో ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చి, కన్యలకు నాట్యం, పాటలు, వాద్యాలలోని 
నేర్పును దోషం లేకుండా నేర్పుతూ, 'బృహన్నల' అనే పేరుతో ఉన్నటువంటి ఇతడు అర్జునుడు సుమా! అని 
విరాటుడికి అతడిని చూపించాడు. ఇంకా ఇట్టా అన్నాడు - “ఇతడు ఇంద్రుడిని ఓడించి ఖాండవవనాన్ని అగ్నికి 
అప్పగించాడు. ఇంద్రుడు గౌరవించగా అసహాయశూరుడుగా ఒక్కడే కాలకేయులను చంపాడు. నివాతకవచులను 
ఓడించాడు. గంధర్వులను ఓడించి, దుర్యోధనుడిని విడిపించాడు.” 


విశేషం: తిక్కన నాటకీయ రచనా శిల్పానికి ఈ పద్యం ఒక మంచి ఉదాహరణం. దానికి కారణాలు అయిదు. 1.మూలంలో 
అర్జునుడే తననుగూడ విరాటుడికి పరిచయం చేసికొంటాడు. అందులో వినయం మాత్రమే వెలుగు చూపుతుంది. ఆ 
తరువాత ఉత్తరుడు అతడిని ప్రశంసిస్తాడు. అర్జునుడు ధీరోదాత్తుడు, స్వాభిమాని. అతడు స్వయంగా పరిచయం చేసికొనటం 
రాజమర్యాద కాదు, వీరమర్యాద కాదు. కాబట్టి, భీముడు పరిచయం చేసినట్టు చేసిన తిక్కనకల్పన ప్రకరణౌచిత్యపోషకంగా 
ఉన్నది. 2.పాండవులు బయలు మెరసిన ఈ రంగంలో ప్రధానపాత్రలన్నీ మాట్లాడితే సన్నివేశం చైతన్యవంతంగా ఉంటుంది. 
అందువలన భీమపా(త్రకు సంభాషణ కల్పించాడు తిక్కన. 3.అర్జునుడు ధర్మజాదులను పరిచయం చేయటంలో కొన్ని 
మర్యాదలు పాటించాడు. ధర్మజుడిని ఒక సీసపద్యంలో, ఉత్సలంలోనూ, భీముడిని ఒక వృత్తంలో, ఒక తేటగీతిలోనూ, నకుల 
సహదేవులనూ, (ద్రౌపదినీ - ఒక్కొక్కరినీ రెండు కంద పద్యాలలోనూ పరిచయం చేశాడు. అందరిలో భీముడిని-అతడి 
వీరకృత్యాలను (ప్రత్యేకించి చెప్పుతూ వర్ణించాడు. భీముడు అర్జునుడిని పరిచయం చేయటంలో అతడు తన పరిచయంలో 
వాడిన పద్దతినే ఉపయోగించాడు. ఒక సీసపద్యాన్ని సమవిభక్తం చేసి అజ్ఞాతవ్రత వేషాన్నీ, అర్జున పరాక్రమ విశేషాలనూ 
సమంగా పంచి వర్ణించాడు. ఒక పద్యం రెండు పద్యాలవలె పలికాడు. విజయ వీరకార్యాలను (ప్రధాన వివక్షాదృష్టితో వరుసగా 
చెప్పాడు. అది భీమ పరిచయంలో అర్జునుడు పాటించిన పద్దతికి ప్రతిబింబం. 4.అర్జునుడి వీర గాథలలో మొదట 
పేర్కొనదగింది - ఇంద్రుడిని జయించిన గాథ - ఖాండవ దహనం (ఆది.8.232-331); ఆ తరువాత వరుసగా-ఇం(ద్ర 
శత్రుసంహారం - కాలకేయులను చంపిన విజయగాథ (ఆరణ్య.4.78-87) నివాత కవచుల వధ - (ఆరణ్య.4.53-77). చివర 
చెప్పదగింది ఘోషయా(త్రలో గంధర్వ విజయం, దుర్యోధనుడి బంధవిముక్తి (ఆరణ్య.5.415-427). 5.విరాటపర్వంలో 
మహాయుద్దవీరులు - భీముడు, అర్జునుడు. వీరిరువురు ఒకరినొకరు పరిచయం చేసికొనటం కథార్థ సంవిధానంలో ఒక 
నాటకీయ రచనా శిల్పం. 6.తిక్కన నృత్త గీత వాద్య శబ్దాలను వాడడం. నృత్తం - నృత్య నాట్య విభాగానికీ, గీతం-గాత్ర 
సంగీత విభాగానికీ, వాద్యం-జం(త్రవాద్య విభాగానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంగవిన్యాస ప్రధానమైనది నృత్తమని, భావ 
ప్రధానమైనది నృత్యమని, రస ప్రధానమైనది నాట్యమనీ నాట్య సంప్రదాయం చెప్పుతున్నది. అయితే పూర్వకాలంలో దశరూపకాల 
నన్నంటిని రూపకశబ్దంతో, నాటక శబ్దంతో సాధారణంగా పేర్కొన్నట్టే, నృత్య, నాట్యశజ్ఞాల వలన స్ఫురించే అంశాలను కూడా 
మొదట్లో నృత్తంగానే పేర్కొనే పరిపాటి ఉన్నది. డా.పి.యస్‌.అప్పారావుగారి ఈ పరిశీలన గమనించదగినది- “నృత్త-నాట్య- 
నృత్యములను గూర్చి ప్రాచీనాధునిక విమర్శకులు అనేక విధములుగా వ్రాసినారు. నేడు నాట్య శబ్దము 'నృత్య' మునకు 
'నృత్య' (6120 మనియే అర్థము. నాట్య శాస్త్రమునందు 'నృత్య'మను పదము లేదు. అభినవగుప్తుడు కూడ దీనిని వాడినట్లు 
కన్పట్టదు. (మూలమునందు కన్పట్టు 'నృత్య' మనెడి పాఠములు సరికావు. అట్టు కన్సట్టు ప్రతిపదమునకును (క్రింద 'నృత్త' 
మను పాఠాంతరములుండుట గమనించవలెను). ఇంక నాట్యశాస్త్రము నందు నృత్త, నాట్య పదములే కలవు. ఈ నృత్తము 
నాట్యము కంటె చాల ప్రాచీనమైనది.” (నాట్యశాస్త్రము- పు. 19.20). తిక్కన కాలం వాడైన జాయపసేనాని 'నృత్త రత్నావళి 
అనే పేర నాట్యశాస్త్ర[గ్రంథం (వ్రాయటం గమనార్హం. కాబట్టి తిక్కన వాడిన 'నృత్త మనే పదం నృత్యశాఖకు ప్రాతినిధ్యం 
వహించే ప్రాచీన పారిభాషిక పదమని (గ్రహించాలి. (సంపా) 


వ. అనిన విని యద్దుతరసాక్రాంతం బగు నంతరంగంబునం గలుగు సందేహావేశంబు వినయ సంభ్రమంబుల 
నిగుడనీకునికిం జేసి చిక్కునడి యున్న నిజజనకునకు నర్గునుం జూపి యుత్తరుం డిట్లనియె. 334 


నిరాటపర్వము - పంచమాశ్వాసము 735 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అద్భుతరస= ఆశ్చర్యంతో; ఆక్రాంతంబు+అగు= ఆ(క్రమించబడిన; అంతరంగంబునన్‌= 
భావోద్రేకంగల మనస్సులో; కలుగు= పుట్టునట్టి; సందేహ+ఆవేశంబు= సందేహం వలని ఆవేశం; వినయ= వినయాన్ని; 
సంభ్రమంబులన్‌= తొట్రుపాటును; నిగుడనీక+ఉనికిన్‌+చేసి= కలుగనియ్యకుండటంచేత; చిక్కువడి+ఉన్న= కలతచెంది 
ఉన్న; నిజ జనకునకున్‌= తన తండ్రికి; అర్జునున్‌= అర్జునుడిని; చూపి= చూపించి; ఉత్తరుండు= ఉత్తరుడు; ఇట్టు= 
చెప్పబోయే రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగా విరటుడు విన్నాడు. ఆశ్చర్యం మనస్సు నావరించింది. మనస్సులో కలిగే సందేహావేశం వినయాన్నీ, 
తొట్రుపాటునూ కలగనీయకపోవటంతో చిక్కుపడుతున్న తండ్రితో ఉత్తరుడు అప్పుడు అర్జునుడిని చూపిస్తూ ఇట్లా 
చెప్పాడు. 


తే.  'ఈతం డింతకు మీకు దన్నెటుంగ6 జెప్ప | వలవదని నియమించిన దెలియ బలుక 
నలికి; యొక దేవసన్నిభుం డంటిం గాని । నిన్న యంతయు. దా గదా నిర్వహించి! 335 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ ముందున్న అర్జునుడు; ఇంతకున్‌= ఇంతవరకు; మీకున్‌= తమకు; తన్నున్‌= తనను; ఎలు 
గన్‌= తెలిసేటట్లు; చెప్పవలదు+అని= చెప్పవద్దని; నియమించినన్‌= నన్ను ఆపుచేసిన మూలాన; తెలియన్‌= తెలిసేటట్టుగా; 
పలుకన్‌= చెప్పటానికి; అలికి= జంకి; ఒక దేవసన్నిభుండు= ఒకానొక దేవతా సమానుడు; అంటిన్‌= అన్నాను; కాని= కాక; 
నిన్న= నిన్నటి యుద్ధం; అంతయున్‌= అంతా; తాన్‌+కదా= తానేకదా; నిర్వహించెన్‌!= నిర్వహించాడు! 


తాత్పర్యం: 'ఇతడు నీకు చెప్పవద్దని నన్ను నియమించిన మూలాన చెప్పటానికి జంకి, ఎవరో ఒక దేవసమానుడని 
చెప్పాను గాని, నిన్నటి యుద్దంలో అంతా నిర్వహించింది ఈయనే కదా! 


చ. ఒకరు(డ తాను భీతి వెగడొందెడు రెండవ యేను నెట్టకే 
లకు నను. దేర్చునప్పుడు బలంబులతో( గురురాజు సూడ దా 
నికి మది శంక లేమి మహనీయ పరాక్రముండైన యీ కిరీ 
టికి. జను గాక యివ్విధము డెప్పర మన్యుల కోర్వ వచ్చునే? 336 


ప్రతిపదార్థం: తాను= అర్జునుడు; ఒకరుండు+అ= ఒక్కడే; భీతిన్‌= భయంచేత; వెగడు+ఒందెడు= భయపడే; రెండవ+ఏనున్‌= 
రెండవ వాడనైన నేను; ఎట్టకేలకున్‌= అతి కష్టంతో; ననున్‌= నన్ను; తేర్చునప్పుడు= ఓదార్చునపుడు; బలంబులతోన్‌= 
సైన్యాలతో; కురురాజు= దుర్యోధనుడు; చూడన్‌= చూడగా; దానికిన్‌= ఆ చూచినదానికి; మదిన్‌= మనస్సులో; శంకలేమి= 
సంశయం లేకపోవటం చేత; మహనీయ పరాక్రముండు+ఐన= గొప్ప పరాక్రమం కలవాడైన; ఈ కిరీటికిన్‌= ఈ అర్జునుడికే; 
చనున్‌+కాక= తగును గాని; ఈ+విధము= ఈ రకమైన; డెప్పరము= ఆపద; అన్యులకున్‌= ఇతరులకు; ఓర్వవచ్చునే?= 


సహించదగునా? 


తాత్సర్యం: తాను ఒక్కడే. భయంతో నేను వణకుతూ ఉంటే, చిట్టచివరకు ఎట్టాగో నన్ను అతి శ్రమతో ఓదార్చేటప్పుడు 
సేనలతో సహా దుర్యోధనుడు చూస్తుంటే, తనకు ఏమీ మనస్సులోనైనా సందేహం లేకుండా ఉండటం గొప్ప 
పరా(క్రమం కల ఈ అర్జునుడికే చెల్లింది కాని, అంతటి ఆపదను ఎవరు ఓర్చుకొనగలరు? 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తము నెలి(గించి యల్ల నుచిత ప్రియభాషల నన్ను సూత క 

త్యమునకు( జొన్ప, నేను బ్రమదంబున నప్పటి కియ్యకొంటి లో 

కము సమరంబులట్ల యని; కయ్యము తీవ్రతకుం దగంగ ర 

థ్యములఈ జరింపం జేంత భరమై తుది. బల్మటు నోహటించితిన్‌. 337 
ప్రతిపదార్థం: తమున్‌= తమను; ఎటింగించి= తెలియజెప్పి; అల్లన్‌= మెల్లగా; ఉచిత= తగిన; ప్రియ= ఇష్టమైన; భాషలన్‌= 
మాటలతో; నన్నున్‌= నన్ను; సూత కృత్యమునకున్‌= సారథ్యానికి; చొన్సన్‌= ప్రవేశపెట్టగా; నేను; ప్రమదంబునన్‌= సంతోషంతో; 
లోకము సమరంబులు+అట్ల+అని= లోకంలో జరిగే యుద్ధాల వంటిదే అని; అప్పటికిన్‌= ఆ సమయాన; ఇయ్యకొంటిన్‌= 
ఒప్పుకొన్నాను; కయ్యము= యుద్దం యొక్క; తీవ్రతకున్‌= ముమ్మరానికి; తగంగన్‌= తగునట్టుగా; రథ్యములన్‌= గుర్రాలను; 
చరింపన్‌= నడిచేటట్టు; చేత= చేయటం; భరము+ఐ= బరువై, దుస్సహమై; తుదిన్‌= చివరలో; పల్మయున్‌= చాలాసార్జు; 
ఓహటించితిన్‌= వెనుదీశాను. 


తాత్సర్యం: తా మెవరో నాకు చెప్పి, తగినట్టు ప్రియోక్తులాడి నన్ను సారథిగా ఉండుమన్నాడు. లోకంలో జరిగే అన్ని 

యుద్దాలవంటిదే అని అప్పటికి ఒప్పుకొన్నాను కాని, యుద్దం తీవ్రమైన కొలదీ, దానికి తగినట్టు గుర్రాలను 
ణు ఠు న్‌ ౧ 

నడపటం నా శక్తికి మించిపోయి చివరకు చాలాసార్లు వెనుదీశాను. 


క్ర మొగ మోడం డితండు కౌరవ । జగతీశుండు విలిగినపుడు జవమున వెనుకం 

దగిలి “యిది జూద మాడంగ । నగునెడ(గా దటుమ వలయు” ననియె నతనితోన్‌.” 338 
ప్రతిపదార్థం: ఇతండు= ఈ అర్జునుడు; మొగమోడండు= ఎదురుగా మాట్లాడటానికి జంకడు; కౌరవ జగతీ+ఈశుండు= 
దుర్యోధనుడు; విజీగినపుడు= పారిపోయేటప్పుడు; జవమునన్‌= వేగంగా; వెనుకన్‌+తగిలి= వెంటబడి తరిమి; ఇది= ఈ 
సమయం; జూదమాడంగన్‌= జూదము ఆడటానికి; అగు+ఎడ= తగిన సమయం; కాదు; అఖుమ వలయున్‌= ఎదిరించవలెను 
అని; అతనితోన్‌= దుర్యోధనుడితో; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ అర్జునుడు ఎంతటి మాటనైన ముఖాన్నే అనటానికి జంకడు. ఎందుచేతనంటే, దుర్యోధనుడు 
పారిపోతూ ఉంటే వెంటబడి తరుముతూ “రాజా! ఇది జూదమాడే సమయం కాదు, ఎదుర్కొనాలి” అని దెప్పి 
పొడుస్తూ అన్నాడు." 
ఆ. అనిన నతండు వెజపు నత్యాదరంబును । సంతసంబు మానసమున బెరయ 

నవయవముల సంభ్రమావేశ మేర్చడ | గారవమున విజయు. గౌంగిలించె. 339 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతండు= విరాటుడు; వెజపును= భయమును; అతి+ఆదరంబును= మిక్కిలి 
గౌరవమును; సంతసంబున్‌= సంతోషమును; మానసమునన్‌= మనస్సులో; బెరయన్‌= వ్యాపించగా; అవయవములన్‌= 
అవయవాలలో; సంభ్రమ+ఆవేశము= సంతోషాతిశయం; ఏర్పడన్‌= కలుగగా; గారవమునన్‌= గౌరవంతో; విజయున్‌= 
అర్జునుడిని; కౌంగిలించెన్‌= కౌగిలించుకొన్నాడు. 


తాత్పర్యం: అని చెప్పటంతో విరాటుడికి భయం, మిక్కిలి గౌరవం, సంతోషం మనస్సులో వ్యాపించాయి. అవయవాలలో 
సంబరంతో ఆవేశం కలిగింది. గౌరవంతో అర్జునుడిని కౌగిలించుకొన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 737 


క వినయంబు మిగుల గుంతీ | తనయాగ్రజు పాదపీఠతలమున ఫాలం 
బును బొంద. జాంగి మొక్కియ । తని కౌంగిలి వడసె సమ్మదము దళుకొత్తన్‌. 340 


ప్రతిపదార్థం: వినయంబు= వినయము; మిగులన్‌= ఎక్కువకాగా; కుంతీతనయా(గ్రజు= ధర్మరాజుయొక్క; పాదపీఠతలమునన్‌= 
పాదపీఠ (ప్రదేశంలో; ఫాలంబును= నుదురు; పొందన్‌= ఉండేటట్లుగా; చాంగి= సాష్టాంగపడి; మొక్కి= ప్రణామం చేసి; 
సమ్మదము= సంతోషం; తళుకు+ఒత్తన్‌= మెజయంగా; అతని కౌంగిలి= ధర్మరాజు కౌగిలిని; పడసెన్‌= పొందాడు. 


తాత్సర్యం: విరాటుడు ఎక్కువ వినయంతో ధర్మరాజు పాదపీఠానికి నుదురుభాగం తాకేటట్లు సాగిలపడి మొక్కాడు. 
ధర్మరాజు అతడిని లేవదీసి కౌగిలించుకొన్నాడు. 


ఆ. ప్రీతి నలుమడింప భీముని గవల నా । లింగనంబు సేసి యంగకములC 
బులక లెగయం గేలు దల మోడ్డి ధర్మజు । నాననమున దృష్టి యడర నిలిపె. 341 


ప్రతిపదార్థం: ప్రీతి= సంతోషం; నలుమడింపన్‌= నాల్గురెట్టు కాగా; భీమునిన్‌= భీముడిని; కవలన్‌= నకుల సహదేవులను; 
ఆలింగనంబు+చేసి= కౌగిలించుకొని; అంగకములన్‌= అవయవములందు; పులకలు= రోమాంచములు; ఎగయన్‌= పైకిరాగా; 
కేలు= చేతులు; తలన్‌= తలపై; మోడ్చి= జోడించి; ధర్మజు ఆననమునన్‌= ధర్మరాజుయొక్క ముఖంపై; దృష్టి అడరన్‌= 
దృష్టి వ్యాపించేటట్టుగా; నిలిపెన్‌= నిలిపాడు. 


తాత్పర్యం: సంతోషం నాలుగురెట్లు కాగా భీముడిని, నకుల సహదేవులను విరాటుడు కౌగిలించుకొన్నాడు. చేతులు 
తలపై జోడించి, ధర్మరాజుముఖంమీద దృష్టి నిలిపాడు. 


ఉ.  అత్తటి లేచి వచ్చి తన యన్నల( దమ్ముల. గానిపించె న 
య్యుత్తరు నర్జునుండు; దగ వొంద6గ నప్పుడ పిల్వం బంచె మా 
త్ప్యోత్తము డార్యమిత్ర సచివోత్మర సోదరవర్గపుత్రకో 
దాత్త భటాదియోగ్యుల ముదంబున( బాండవ దర్శనార్ధమై. 342 


అ 


ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయంలో; అర్జునుండు= అర్జునుడు; లేచివచ్చి= ఆసనం నుండి లేచివచ్చి; తన అన్నలన్‌= 
తన అన్నలైన ధర్మరాజు, భీములను; తమ్ములన్‌= తమ్ములైన నకుల సహదేవులను; ఉత్తరున్‌= ఉత్తరుడికి; కానిపించెన్‌= 
చూపించాడు; తగవు+ఒందగన్‌= మర్యాద(ప్రకారం; మాత్స్య+ఉత్తముండు= విరాటుడు; అప్పుడు+అ= అప్పుడే; ఆర్య= 
పెద్దలు; మిత్ర= మిత్రులు; సచివ+ఉత్కర= మంత్రుల సముదాయం; సోదర వర్గ= సోదరుల సముదాయం; పుత్రక= 
పుత్రులు; ఉదాత్త= గొప్పవారైన; భట+ఆది= భటులు మున్నగు; యోగ్యులన్‌= యోగ్యత కలవారిని; పాండవదర్శన+అర్జ్హము+ఐ= 
పాండవుల దర్శనం నిమిత్తమై; ముదంబునన్‌= (ప్రీతితో; పిల్వన్‌= పిల్చుటకు; పంపెన్‌= పంపాడు. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడు లేచివచ్చి తన అన్నలను, తమ్ములను ఉత్తరునకు చూపాడు. విరాటుడు మర్యాద 
(ప్రకారం అప్పుడే మిత్రులను, మంత్రులను, సోదరులను, పుత్రులను, ఉన్నత భటులను- ఇంకా యోగ్యులైన 
వారందరిని పాండవులను దర్శించటంకొరకు పిలిపించాడు. 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు సమస్తజన సమేతంబుగా ధర్మతనయ సేవా తత్పరుండై తదనుమతి సముచిత రుచిరాసనంబున 
నుండి విరాటుం డంతఃపురవర్తులం బిలిచి యంతయు సుదేష్ట కెజింగింపం బనిచి, పాంచాలిం దగిన 
తెటింగున గారవించునట్లు గావించె; నట్టియెడ ధనంజయుం డతని కిట్లనియె. 343 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమస్తజన= ప్రజలందరితో; సమేతంబుగాన్‌= కూడుకొని; ధర్మతనయ= ధర్మరాజుయొక్క; 
సేవా= సేవించుటలో; తత్పరుండు+ఐ= ఆసక్తి కలవాడై; తద్‌+అనుమతిన్‌= ఆ ధర్మరాజుయొక్క అనుమతితో; సముచిత= 
తగిన; రుచిర= (ప్రకాశించే; ఆసనంబునన్‌= ఆసనంపై; ఉండి= కూర్చుండి; విరాటుండు= విరాటుడు; అంతఃపుర= 
అంతఃపురంలో; వర్తులన్‌= ఉన్నవారిని; పిలిచి; అంతయున్‌= జరిగిందంతయు; సుదేష్షకున్‌= దేవిఅగు సుదేష్లకు; ఎటింగింపన్‌= 
తెలియజేయటానికి; పనిచి= ఆజ్ఞాపించి; పాంచాలిన్‌= (ద్రౌపదిని; తగిన తెజంగునన్‌= తగిన విధంగా; గారవించునట్టు= 
గౌరవించే విధంగా; కావించెన్‌= చేశాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ధనంజయుండు= అర్జునుడు; ఇట్టు= ఈ రీతిగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా తన పరిజనులందరితో సహా ధర్మరాజును సేవించదలచి, ధర్మరాజు అనుమతిమీద తగిన 
ఆసనంపై కూర్చుండి, విరాటుడు రాణివాసంలో ఉండేవారిని పిలిచి, జరిగిందంతా సుదేష్లకు తెలియచెప్పుమని చెప్పి, 
ద్రౌపదిని తగినరీతిగా గౌరవించే ఏర్పాట్లు చేశాడు. అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు. 


తే. 'చాల దుస్తరమైన యజ్ఞాతవాస । వత్సరంబు భగద్గర్ణవాస గుప్తి 
వలన గడపితి మతి సుఖావాప్త చిత్త । వృత్తి నేము నిర్ణయులమై విందులట్ల.' 344 


ప్రతిపదార్థం: ఏము= మేము; చాలన్‌= మిక్కిలి; దుస్తరము+ఐన= దాటలేని; అజ్ఞాతవాస వత్సరంబు= అజ్ఞాతవాసం 
చేయవలసిన సంవత్సరం; భవత్‌= మీయొక్క; గర్భవాస= కడుపులో ఉన్నట్టుగా; గుప్తివలనన్‌= రహస్యంగా ఉండటం వలన; 
అతిసుఖ= మిక్కిలి సుఖాన్ని; ఆవాప్త= పొందబడిన; చిత్తవృత్తిన్‌= మనోవృత్తితో; నిర్భయులము+ఐ= భయంలేనివారమై; 
విందులు+అట్టు+అ= బంధువులవలెనే, అతిథులవలెనే; కడపితిమి= గడిపాము. 


తాత్పర్యం: 'ఏ విధంగా గడుపుతామా అనుకొన్న ఈ అజ్ఞాతవాస సంవత్సరాన్ని మీ ఇంట్లో గర్భంలో ఉన్నట్టే 
సుఖంగా ఉండి ఎవరికీ తెలియకుండా బంధువులవలె గడిపాము.” 


విశేషం: అలం: ఉపమ. 1. తిక్కన రచనలో తెలుగు జాతీయాలను సంస్కృతీకరించటం, సంస్కృత పదబంధాలను 
తెలుగుచేయటం తరచుగా కనబడుతుంది. 'నీ కడుపులో పెట్టుకొని రక్షించావు' - అన్న తెలుగు జాతీయానికి సంస్కృతీకరణం 
'భవద్గర్భవాసగుప్తి' అనే సమాసం. గర్భవాసం అంటే మూలగృహమనీ, అంతఃపురమనీ, రాజమందిరమనీ భావం. పాండవుల 
అజ్ఞాతవాస ఉద్యోగాలన్నీ రాజమందిరానికే పరిమితమై ఉండటం చేత గర్భగుడి వంటి గర్భగృహంలోనే ఉన్నారు. కాబట్టి 
రహస్యం రక్షించబడిందని భావం. ఈ జాతీయం కృతజ్ఞతాభావాన్ని తెలుపుతుంది. ఈ సందర్భంలో మూలకశ్టోకం ఇది- 
“ఉషితాః స్మ మహారాజ! సుఖం తవ నివేశనే, అజ్ఞాతవాసముషితా గర్భవాస ఇవ ప్రజాః” (4.66.10) గర్భవాసంలోని బిడ్డలవలె 
గుప్తంగా, రక్షణతో జీవించామని చెప్పినట్లు మూలంలో ఉండగా తిక్కన బిడ్డలవలె అనే ఉపమానం తీసివేసి జాతీయాన్ని 
ఉంచాడు. దానివలన మీరు కడుపులో పెట్టుకొని రక్షించగా రహస్యంగా రక్షణతో ఉండగలిగాం - అనే భావం ఏర్పడింది. 
అది కారణంగా పాండవులు నిర్భయంగా విందువలె అత్యంత సుఖావాసచిత్తవృత్తితో కాలం గడిపారట. గోప్యతకు గర్భవాసం 


విరాటపర్వము - పంచమాశ్వాసము 739 


పోలిక. జీవించటానికి విందులు ఉపమానం. విందు - అంటే అతిథి, బంధువు. పాండవులు విరటుడి కొలువులో అతిథులుగా 
ఉండి, బంధువులుగా బయటపడతారు. తెలియనివారైనా దేవుళ్ళవలె గౌారవింపబడేవారు అతిథులు, అభ్యాగతులు. “అతిథి 
దేవోభవ" అని న్యాయం. మూలంలో గుప్తికి మాత్రమే ఉపమ. తెలుగులో గుప్తికి, తృప్తికి కూడా ఉపమ అలంకరించబడింది. 
(సంపా.) 


వ. అనిన విని విరాటుం డతని కిట్లనియె. 345 


ప్రతిపదార్థం: అనినన్‌= అని; విని; విరాటుండు= విరాటరాజు; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్పర్యం: అనగా విని విరాటుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 
జ C3 


ఉ. “ఏనన వేటి యొక్క(డనె? యిట్లనంగాం దగునయ్య? యిమ్మెయిం 

గానన దేశవాసముల( గాటియ కోర్చి యడంగి యుండి మీ 

పూనిక దీర్చి మీ రెలమి6 బొందుట యెల్లను బుణ్యదేవతా 

నూన దయాసమృద్ధి నను నొందుట గాదె సురేంద్రనందనా!' 346 
ప్రతిపదార్థం: సురేంద్రనందనా!= అర్జునా?; ఏన్‌+అనన్‌= నేననగా; వేజ= వేరుగా; ఒక్కండనె= పైవాడనా?; ఇట్టు= ఈ 
రీతిగా; అనంగాన్‌= పలుకగా; తగునయ్య?= తగునా?; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కాననదేశ= అడవి (ప్రదేశంలో; 
వాసములన్‌= నివాసాలతో; కాజియకున్‌= బాధకు; ఓర్చి= సహించి; అడంగి+ఉండి= ఎవ్వరికీ తెలియకుండా అణగిఉండి; 
మీ పూనిక= మీ (ప్రతిజ్ఞను; తీర్చి= చెల్లించి; మీరు; ఎలమిన్‌= సంతోషము; పొందుట= పొందగల్లుట; ఎల్లను= అంతయును; 
పుణ్య= పుణ్యంవల్ల సమకూడినట్టి; దేవతా= దేవతలయొక్క; అనూన= తక్కువకాని; దయా= దయయొక్క; సమృద్ది= 
అతిశయం; ననున్‌= నన్ను; ఒందుట కాదె= పొందటమే కదా! 
తాత్సర్యం: 'అర్జునా! నే నంటే వేరే పైవాడనా? అట్లా మాట్లాడటం నీకు ఉచితంగా ఉన్నదా? మీరు అడవిలో 
బాధలుపడి, అజ్ఞాతంగా ఇక్కడుండి అన్నమాట చెల్లించుకొని సంతోషంతో ఉన్నారంటే అదంతా నా పుణ్యం, 
దేవతల అనుగ్రహం మూలాననే కదా!” 


వ. అని పలికి ధర్మనందనుం జూచి. 347 
తాత్సర్యం: అని చెప్పి, ధర్మరాజును చూచి. 


చ.  'ధరణియు. బట్టణంబు హయదంతి రథంబులు గోవులున్‌ భటో 
త్మరము నమాత్యవర్గమును గాం గలరాజ్య మితండ యేలు; ని 
ర్హరమున నేను బుత్రులును బంధులు' దమ్ములు. గొల్టి యుండెదం 
గరిపురి కెత్తునట్టిపని గల్గిన నోపిన యంత సేసెదన్‌.” 348 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ధరణియున్‌= భూమియు; పట్టణంబు= పట్టణం; హయ= గుర్రాలు; దంతి= ఏనుగులు; రథంబులు= 
రథాలు; గోవులున్‌= ఆవులును; భట+ఉత్కరమున్‌= సైనికుల సముదాయం; అమాత్యవర్గమును+కాన్‌= మంత్రుల 
సముదాయంగా; కల= ఉన్న; రాజ్యము= నా రాజ్యాన్ని; ఇతండు+అ= ఈ ధర్మరాజే; ఏలున్‌= పరిపాలిస్తాడు; నేనున్‌= 
నేనును; పుత్రులును= నా కొడుకులును; బంధులున్‌= నా బంధువులును; తమ్ములున్‌= నా తమ్ములును; నిర్భరమునన్‌= 
నిబ్బరంగా; కొల్చి= సేవించి; ఉండెదన్‌= ఉంటాను; కరిపురికిన్‌= హస్తినాపురి పట్టణం మీదకు; ఎత్తు+అట్టిపని= దండెత్తవలసిన 
అవసరం; కల్లినన్‌= కల్లితే; ఓపిన+అంత= నాకు శక్తి ఉన్నంతవరకు; చేసెదన్‌= (సహాయం) చేస్తాను. 


తాత్సర్యం: ఈ రాజ్యం, పట్టణం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, గోవులు, భటులు, మంత్రులు - ఈ 
రాజ్యాన్నంతా ధర్మరాజే పరిపాలిస్తాడు. నేను, నా పుత్రులు, బంధువులు, తమ్ములు - అందరమూ నెమ్మదితో 
ఇతడిని కొలిచి ఉంటాం. హస్తినాపురం మీదికి దండెత్తవలసివస్తే నా శక్తికొలది ఉన్నంతవరకు నేను సాయం చేస్తాను. 


చ. అన విని యుత్తరుండు తగ నజ్జనపాలకుతోడ నిట్లను 
'న్మన కొక రాజ్యముం గలదె? నన్నును నిన్నును నిన్న మొన్న వీ 
రనితరసాధ్య శత్రు విజయంబున( గాచినయప్పు గల్ల జే 
సినయది దక్క; దాని మటి సెప్ప(గ నేటికి నింత వింతగన్‌? 349 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; ఉత్తరుండు= ఉత్తరుడు; తగన్‌= తగినట్టుగా; ఆ+జనపాలకుతోడన్‌= ఆ విరాటుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; మనకున్‌= నీకు-నాకు; ఒక రాజ్యమున్‌= ఇది అని ఒక రాజ్యం కూడ; కలదె?= 
ఉన్నదా?; నన్నునున్‌= నన్ను; నిన్నును= నిన్ను; నిన్న మొన్న= నిన్న మొన్న జరిగిన యుద్దంలో; వీరు= ఈ పాండవులు; 
అనితరసాధ్య= ఇతరులకు సాధ్యంకాని; శతు= శత్రువులను; విజయంబునన్‌= విజయంతో; కాచిన+అప్టు= రక్షించినప్పుడు; 
కల్లన్‌+చేసిన అది+తక్క= మనకు ఉండేటట్టు చేసిందే తప్ప; దానిన్‌= ఆ రాజ్యాన్ని గూర్చి; ఇంత వింతగన్‌= ఇంత (క్రొత్తగా; 
చెప్పంగన్‌= చెప్పటం; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: ఆ మాటలు విని ఉత్తరుడు రాజుతో ఇట్టా అన్నాడు: 'మనకంటూ ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నదా? 
నిన్నటి మొన్నటి యుద్దంలో ఇతరులు సాధించలేని శత్రువులను జయించి నిన్నూ నన్నూ రక్షించి నిలబెట్టింది వీరే! 


ఈ రాజ్యమంతా మనకు దక్కించింది వీరే కదా! మరి వీరిచ్చిన దానినే మరల వీరికిస్తానని ఇంతగా వింత 
కలిగేటట్టు (క్రొత్తగా చెప్పట మెందుకు? 


విశేషం: మూలంలో ఈ మాటలు విరాటుడే అన్నట్లు ఉన్నది. తిక్కన ఉత్తరుడి నోట పలికించి జౌచిత్యాన్ని పాటించాడు. 
మాటలలో, వాక్యాల విన్యాసంలో తెలుగువారి పలుకుబడి బాగా వినబడుతున్నది. 'మన కొక రాజ్యముంగలదె?' - ఇది 
వ్యావహారిక వాక్యానికి ఛందోమయ గ్రాంథిక రూపం. తిక్కన తెలుగు వాక్య శిల్పి. (సంపా.) 


వ. అది సిద్దం బట్ల చెల్లుం గాక! యించుక విశేషంబు గలదు; వినుము. 350 


ప్రతిపదార్హం: అది= రాజ్యం వారిదే అన్నది; సిద్దంబు= ఇదివరకే ఏర్పడి ఉన్నది; అట్టు+అ= అది అట్టే చెల్లున్‌+కాక!= 
9 ఠా ౧ స! ౧ 
చెల్లుగాక; ఇంచుక= కొద్దిగా; విశేషంబు= విశేషం; కలదు= ఉన్నది; వినుము. 


తాత్సర్యం: రాజ్యం వారిదే అన్నది సిద్దమే. అది అట్టే చెల్లుతుంది. ఇంకో విశేషం ఉన్నది, వినుము. 
ఠా నలి ౧ 


విరాటపర్వము - పంచమాశ్వాసము 741 


చ. సవినయ వృత్తిం గొల్వ మిట చన్న దినంబుల వీరు నీటుపై( 
గవిసిన నిప్పులట్ల యధికంబగు తేజము దోంప కున్మి; న 
ట్టి విధము సాపరాధతను డెందము లూఅటం బొంది యుండ నే 
రవు మన; కట్లు గానం దగ బ్రార్థన సేయుట యుక్త మిత్తటిన్‌. 351 


ప్రతిపదార్థం: చన్న దినంబులన్‌= కడచిన రోజులలో; ఇట= ఇక్కడ; వీరు= ఈ పాండవులు; నీణు= భస్మము; పైన్‌= పైన; 
కవిసిన= కప్పిన; నిప్పులు+అట్టు= నిప్పులవలె; అధికంబు+అగు= ఎక్కువైన; తేజము= తేజస్సు; తోయక+ఉన్మిన్‌= కనిపించకుండా 
ఉండటంచేత; సవినయవృత్తిన్‌= వినయంతో కూడిన నడతతో; కొల్వము= సేవించము; అట్టి విధము= అట్టి రీతి; సాపరాధతను= 
అపరాధంతో కూడి ఉండటంచేత; మనకున్‌= మనకు; డెందములు= హృదయాలు; ఊజటన్‌= బాధనుండి తేరుకొనటం; 
పొంది+ఉండనేరవు= పొందిఉండలేవు; అట్టుకాన= ఆ కారణంతో; తగన్‌= తగినట్టు; ఈ+తటిన్‌= ఈ సమయంలో; 
ప్రార్థన+చేయుట= ప్రార్థించటం; యుక్తము= తగినది. 


తాత్సర్యం: వీరు జరిగిపోయిన రోజులలో ‘నివురు గప్పిన నిప్పుల వలె తమ తేజస్సు కప్పిపుచ్చికొని ఉన్నందున 
మనం వినయగుణంతో వీరిని సేవించలేకపోయాం; మనకు వీరి గొప్పతనం తెలియక అపరాధం చేసి ఉన్నాము. 
దాని వలన మన మనస్సులు బాధపడుతున్నాయి. మనకు ఊరట కలిగేటట్లు ఇప్పుడు మనం వీరిని ఆ తప్పులన్నీ 
క్షమించండని ప్రార్ధన చేయటం సమంజసం. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అదియునుం గాక. 352 


తాత్సర్యం: అంతేకాక. 


క. ధనవర్గంబులు వీరి । చ్చినయవి; యట్లగుట వేడ్క సేయవు; తగ నూ 

తన మగు కానిక యీవల । యును వే తోడ్తేర( బనుపు ముత్తర. బ్రీతిన్‌.' 353 
ప్రతిపదార్థం: ధన వర్గంబులు= ధన సముదాయాలు; వీరు= ఈ పాండవులు; ఇచ్చినవి; అట్టు= ఆ రీతిగా; అగుటన్‌= 
కావటంచేత; వేడ్క+చేయవు= ఇష్టం కలుగజేయవు; తగన్‌= తగినట్టు; నూతనము+అగు= (కొత్తదైన; కానిక= కానుక; ఈ 
వలయును= ఇయ్యవలెను; ప్రీతిన్‌= ప్రీతితో; ఉత్తరన్‌= ఉత్తరను; వే= వేగంగా; తోడ్రేరన్‌= తోడు తెచ్చుటకు; పనుపుము= 


ఆజ్ఞాపించుము. 


తాత్సర్యం: ధనములన్నీ వీరిచ్చినవే కనుక వాటిని వారి కిస్తే వారికి ఇష్టంగా ఉండదు. కనుక (క్రొత్త కానుక ఏదైనా 
ఇవ్వాలి. వెంటనే సంతోషంగా ఉత్తరను తోడు తీసికొని రమ్మని ఆజ్ఞాపించవలసింది.' 


వ. అనిన విని మత్య్యమహీవల్లభుండు మనంబలర మంత్రుల మొగంబు సూచి 'కుమారికనలంకరించుకొని 
తెం' డని నియోగించిన, వారును బ్రియంబునం జని తత్మార్యశ్రవణ సంప్రీతయగు సుదేష్ట యనుమతంబున. 
354 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్యమహీవల్లభుండు= విరాటరాజు; మనంబు= మనస్సు; అలరన్‌= సంతోషించగా; 
మం(త్రుల మొగంబు= మం(తులయొక్క ముఖాలను; చూచి= చూచి; కుమారికను= ఉత్తరను; అలంకరించుకొని= అలంకరించి; 
తెండు+అని= తీసికొనిరమ్మని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; వారునున్‌= వారు కూడ; ప్రియంబునన్‌= ఇష్టంతో; చని= 
వెళ్ళి; తద్‌+కార్య= ఆ శుభకార్యముయొక్క; (శ్రవణ= వినటంచేత; సంప్రీత+అగు= ప్రీతిపొందిన; సుదేస్ల= సుదేష్టయొక్క; 
అనుమతంబునన్‌= అనుమతితో. 


తాత్పర్యం: ఉత్తరుడు అట్టా అనగానే విని విరాటుడు మనస్సులో సంతోషించి మంత్రుల ముఖాలను చూచి, 


ఉత్తరను అలంకరించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు. వారు సంతోషంతో లోపలికి వెళ్ళి, ఆ విషయం చెప్పగా 
విని సంతోషించిన సుదేస్ల అనుమతితో. 


క. పదనికి రాం బులు గడిగిన । మదనాస్త్రము రేఖ గలిగి మానినిమెయి సె 
న్నొదవ6 గయిసేసి రప్పుడు | ముదితా జనములు ప్రమోదమున లలితముగన్‌. 355 


ప్రతిపదార్థం: పదనికిరాన్‌= పదును వచ్చేటట్టుగా; పులు+కడిగిన= మాలిన్యం కడిగివేసిన; మదన+అస్త్రము= మన్మథుడి 
బాణంయొక్క; రేఖ= అందం; కలిగి= ఉండి; మానిని= ఉత్తరయొక్క; మెయి= శరీరం; చెన్ను+ఒదవన్‌= అతిశయించిన 
అందం కలిగేటట్టుగా; అప్పుడు= ఆ సమయంలో; ముదితా జనములు= (స్తీ జనాలు; ప్రమోదమునన్‌= సంతోషంతో; 
లలితముగన్‌= సుందరంగా; కయిసేసిరి= అలంకరించారు. 


తాత్పర్యం: పదను వచ్చేటట్టుగా మాలిన్యం కడిగివైచిన మన్మథుడి అస్త్రంవలె అందగించియున్న ఉత్తరయొక్క 
శరీరానికి ఇంకా అందం వచ్చేటట్టుగా (స్త్రీలు సంతోషంతో అలంకరించారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
విరాటుని మంత్రు లుత్తరను బాండవుల యొద్దకు. దోడ్తెచ్చుట (సం. 4-66-27) 


వ. ఇట్లు శృంగారంబు సేసిన యమ్ముద్దియకు ముక్తాఫల ప్రాలంబ మాలికలతోడి గొడుగు వట్టించి యత్యాదరంబున 
నయ్యమాత్యులు తోడ్తేర ధారాధర నికర మనోహరయగు పర్జన్యలక్షియుంబోలె వచ్చుచున్నం గని విరాటుం 
డెదురు వోయి పురోహితులును బంధుజనంబులుం దానునుం బొదివికొని పాండవాగ్రజు నగ్రభాగంబునకుం 
దెచ్చి యచ్చెలువ నిలిపి, సపరివారంబుగా దండప్రణామంబు సేసి, చేతులు మొగిడ్డి యిట్లనియె. ౩56 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శృంగారంబు+చేసిన= అలంకరించిన; ఆ+ముద్దియకున్‌= ఆ ఉత్తరకు; ముక్తాఫల= 
ముత్యాలయొక్క; (ప్రాలంబ మాలికలతోడి= (వ్రేలాడే మాలలు కల; గొడుగు= గొడుగు; పట్టించి= పట్టేటట్లు చేసి; అతి+ 
ఆదరంబునన్‌= మిక్కిలి ప్రేమతో; ఆ+అమాత్యులు= ఆ మంత్రులు; తోడ్తేరన్‌= తోడుకొనిరాగా; ధారాధరనికర= మబ్బుల 
సముదాయంతో; మనోహర+అగు= అందమైన; పర్జన్యలక్ష్మియున్‌+పోలెన్‌= వానకాలపు లక్ష్మివలె; వచ్చుచున్నన్‌= వస్తూ ఉంటే; 
కని= చూచి; విరాటుండు= విరాటరాజు; ఎదురు+పోయి= ఎదురుగా వెళ్ళి; పురోహితులును= (బ్రాహ్మణ పురోహితులును; 
బంధు జనంబులున్‌= బంధువులును; తానునున్‌= (విరాటుడును); పొదివికొని= చుట్టుముట్టి; పాండవ+అ(గ్రజు= 
ధర్మరాజుయొక్క; అ(గ్రభాగంబునకున్‌= సమక్షమునకు; తెచ్చి= తీసికొనివచ్చి; ఆ+చెలువన్‌= ఆమెను; నిలిపి= ఉంచి; 
సపరివారంబుగాన్‌= పరివారంతో సహా; దండప్రణామంబు+చేసి= దండము వలె చాగిలి పడి నమస్కారం చేసి; చేతులు= 
చేతులను; మొగిడ్చి= దగ్గరగా మొగ్గవలె పెట్టి; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 743 
తాత్పర్యం: ఇట్లా సింగారించి, ముత్యాల దండలు (వ్రేలాడే మాలికలుగా కట్టిన గొడుగు పట్టించి, ఎక్కువ (ప్రేమతో 
ఆ మంత్రులు తోడుతో తీసికొని రాగా, మబ్బులతో మనోహరమైన వర్షాకాల లక్ష్మివలె వస్తూ ఉన్న ఉత్తరను చూచి 
విరాటుడు ఎదురుగా వెళ్ళి, పురోహిత (బ్రాహ్మణులు, బంధువులు, తాను చుట్టుకొని ధర్మరాజు ఎదుటికి తీసికొని 
వచ్చి ఆపి, పరివారమూ తానూ సాష్టాంగ దండప్రణామాలు చేసి చేతులు జోడించి ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క.  “ఎటు(గమి చీకటి నీ పె। ద్దఖికంబు దలంప; నేమి తప్పు గలిగినన్‌ 
మటిచి దయం జూడు; మిట్లం । దటు నీకుం బనులు సేయ. దగుదురు వీరల్‌.’ 357 


ప్రతిపదార్థం: ఎయి౮గమి= అజ్ఞానమనే; చీకటిన్‌= అంధకారంచేత; నీ పెద్దజికంబు= నీ గొప్పతనాన్ని; తలంపను= 
తలపలేదు; ఏమి తప్పు= ఏ దోషం; కలిగినన్‌= చేసినను; మజుచి= మరచిపోయి; దయన్‌= దయతో; చూడుము= కటాక్షించుము; 
ఇట్టు= ఈ విధంగా; వీరల్‌= వీరు; అందణున్‌= అందరును; నీకున్‌= నీకు; పనులు= చెప్పిన పనులు; చేయన్‌+తగుదురు= 
చేయటానికి తగినవారు, (అంటే చేస్తారని భావం.) 


తాత్సర్యం: అజ్ఞానమనే చీకటిలో నీ గొప్పతనం తెలియలేక ఏ తప్పులు చేసినా క్షమించి, అవి మరచిపోయి మమ్ము 
కటాక్షించుము. వీరందరు ఇకమీద నీ సేవలు చేస్తారు.” 


విశేషం: అలం: రూపకం. 


వ. అని నిజానుజ తనూజులం జూపి, మటియును. 358 


ప్రతిపదార్థం: అని= పలికి; నిజ= తనయొక్క; అనుజ= తమ్ములను; తనూజులన్‌= కొడుకులను; చూపి= చూపించి; 
మణియును= ఇంకను. 


తాత్సర్యం: అట్లని తన తమ్ములను, కొడుకులను చూపాడు. ఇంకా ఇట్లా అన్నాడు. 


క “ఇమ్ముద్దియ నర్గునునకు । ని మ్మీపని బంధుజనుల కిందటికు( గడున్‌ 
సమ్మత; మెల్ల ప్రజకు నే । నిమ్మెయి నిను. జేరి బ్రతుకు టిష్టం బధిపా!' 359 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; ఈ+ముద్దియన్‌= ఈ కన్యను; అర్జ్హునునకున్‌= అర్జునుడికి; ఇమ్ము= ఇయ్యవలసింది; 
ఈ పని= ఇట్లా ఇవ్వటం; బంధు జనులకున్‌= బంధువులకు; ఇందణకున్‌= ఈ అందరికి; కడున్‌= మిక్కిలి; సమ్మతము= 
ఇష్టం; ఎల్ల 'ప్రజకున్‌= ప్రజలందరికిని; నేను; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; నినున్‌= నిన్ను; చేరి= ఆశ్రయించి; బ్రతుకుట= 


జీవించటం; ఇష్టంబు= ఇష్టం. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఈ కన్యను అర్జునుడికి ఇమ్ము. అట్లా ఇవ్వటం బంధుజను లందరికి సమ్మతమైనదే. 
నేను నిన్ను చేరి బ్రతకటం మా ప్రజలందరికీ ఇష్టం. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


కు అని పలికిన విని కుంతీ | తనయాగ్రజు( డింద్రసుతువదన మాలోకిం 
చిన నాతం డిట్టులను న | మృనుజేంద్రుండు వినుచునుండ మత్స్యాధిపుతోన్‌. 360 
ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పగా; విని; కుంతీ తనయ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఇంద్రసుతు= అర్జునుడి యొక్క; 


వదనము= ముఖాన్ని; ఆలోకించినన్‌= చూడగా; ఆతండు= అర్జునుడు; ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ ధర్మరాజు; వినుచున్‌+ 
ఉండన్‌= వినుచుండగా; మత్స్య+అధిపుతోన్‌= విరాటుడితో; ఇట్టులు= ఈ రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు అర్జునుడి ముఖంవైపు చూచాడు. అర్జునుడు ధర్మరాజు వింటూ ఉండగా 
విరాటుడితో ఇట్టా అన్నాడు. 


క “ఈ కన్నియం గోడలింగా । గైకొనియెదం గాని యిది దగ దుచితవృత్తిన్‌ 
నాకడన యబల మెల(గుట । లోకము శంకించు నన్ను లోలాతుని(గన్‌. 361 


ప్రతిపదార్థం: ఈ కన్నియన్‌= ఈ ఉత్తరను; కోడలిన్‌+కాన్‌= నాకు కోడలుగా; కైకొనియెదన్‌= స్వీకరిస్తాను; కాని= అంతేకాని; 
ఇది= నేనే స్వీకరించటం; తగదు= పనికిరాదు; ఉచిత వృత్తిన్‌= తగిన రీతిలో; అబల= ఉత్తర; నాకడన= నా వద్దనే; 
మెలంగుటన్‌= మెలగినందున; లోకము= లోకులు; నన్నున్‌= నన్ను; లోల+ఆత్మునిగన్‌= చంచలమైన మనస్సు కలవాడినిగా; 
శంకించున్‌= సందేహిస్తారు. 


తాత్పర్యం: “ఈ ఉత్తరను నేను కోడలుగా స్వీకరిస్తాను కాని భార్యగా చేసికొనను. ఈమె నావద్ద తగినరీతిగా 
మెలగింది. అందుచే లోకులు నన్ను చంచలమైన స్వభావం కలవాడినిగా సందేహిస్తారు. 


వ. _ అదియునుం గాక నృత్తగీతాదులయెడ ని కోమలికి గురుండనైన నాకు నివ్విధంబు ధర్మంబు గాదు కావున. 
362 


ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అదీకాక; నృత్త గీత+ఆదులయెడన్‌= నాట్యం-పాటలు మొదలైన వాటిపట్ట; ఈ+కోమలి= 
ఈ కన్యకకు; గురుండను+ఐన నాకున్‌= గురువునైన నాకు; ఈ+ఏధంబు= ఈమెను పండ్లాడటం; ధర్మంబు+కాదు= 
ధర్మం కాదు; కావునన్‌= కాబట్టి. 


తాత్సర్యం: అదీకాక ఈమెకు నాట్యం, పాటలు మొదలగువాటికి నేను గురువును. కావున ఈమెను పెండ్లాడటం 
ధర్మం కాదు. కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. హరి మేనల్లు(డు, బాహువీర్య పటు శౌర్యస్పూర్తి తైలోక్య సుం 
= 

దరు( డాచార పవిత్రుం డంచిత కళాదక్షుం, డుదారుండు, కా 

తర సంరక్షకు6 డార్య సమ్మతు(డు, విద్యా వైభవోల్లాసి, య 

త్యురుతేజుండు వరించు గాక యభిమన్యుం డీ సరోజాననన్‌.' 363 
ప్రతిపదార్థం: హరి మేనల్లుడు= కృష్ణుడికి చెల్లెలి కొడుకు; బాహువీర్య= భుజబలంతోను; పటు= గొప్పదైన; శౌర్యస్ఫూర్తి= 
శౌర్యంతోను ప్రకాశించేవాడు; [త్రైలోక్య సుందరుండు= మూడు లోకాలలోను సుందరుడైనవాడు; ఆచార= నడవడిలో; 
పవిత్రుండు= పవిత్రమైనవాడు; అంచిత= గొప్పవైన; కళా= కళలలో; దక్షుండు= సమర్ధుడు; ఉదారుండు= జౌదార్యం కలవాడు; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 745 


కాతర= భయం కలవారిని; సంరక్షకుండు= సంరక్షించేవాడు; ఆర్యసమ్మతు(డు= పెద్దలకు ఇష్టమైనవాడు; విద్యావైభవ= 
విద్యలయొక్క వైభవంతో; ఉల్లాసి= ప్రకాశించేవాడు; అతి+ఉరు= చాల విశాలమైన; తేజుండు= తేజస్సు కలవాడు; అభిమన్యుండు= 
అభిమన్యుడు; ఈ సరోజ+ఆననన్‌= పద్మం వంటి ముఖంకల ఈ ఉత్తరను; వరించున్‌ కాక!= వివాహం చేసికొంటాడు గాక! 


తాత్సర్యం: మా అభిమన్యుడు ఈమెను వివాహం చేసికొంటాడు. అతడు ఎట్టివాడు అనగా - శ్రీకృష్ణుడికి సాక్షాత్తు 
మేనల్లుడు. సుభద్ర కొడుకు. బాహు పరాక్రమం, శౌర్యం కలవాడు. మూడు లోకాలలోనూ సుందరమైనవాడు. 
పవిత్రమైన ప్రవర్తన కలవాడు. కళాకౌశలం కలవాడు. ఉదారుడు. భయం కలవారిని రక్షిస్తాడు. పెద్దలకు ఇష్టంగా 
ఉంటాడు. విద్యావైభవం కలవాడు. గొప్ప తేజస్సు కలవాడు. 


విశేషం: 1. అలం: ఉదాత్తం, రూపకం. అభిమన్యుడు ఉత్తమ నాయకుడనీ, ఉత్తమ వరుడనీ పరిచయం చేసే విశిష్ట పద్యమిది. 
అర్జునుడి కొడుకు అతడికంటె ఘనుడన్నంతగా చెప్పటం ఇందులో ధ్వని. 


“త్యాగీ, కృతీ, కులీన సుశ్రీకో రూపయౌవనోత్సాహీ 


దక్షోి_ నురక్తలోక స్తేజో వైదగ్ట్య శీలవాన్‌ నేతా” - అని సాహిత్య దర్పణం నాయక లక్షణాలను పేర్కొన్నది. వారికి మేనల్లుడు 
కావటం ఆయన కబ్బిన కులీనత్వం. సుశ్రీకత్వం (మహాభాగ్యం. ఇది గుణప్రధానమైన మహాభాగ్యం); బాహువీర్యపటుశౌర్యస్ఫూర్తి 
- దక్షత్వ సూచకం. (తైలోక్య సుందరుడు కావటం రూపవత్త లక్షణం. ఆచార పవిత్రుడు కావటం శీల లక్షణం. అంచిత 
కళాదక్షత్వం వైదగ్య లక్షణం. ఉదారత్వం త్యాగి లక్షణం. కాతర సంరక్షణ స్వభావం ఉత్సాహలక్షణం. ఆర్య సమ్మతుడు 
కావటం లోకానురక్తుడైనవాడి లక్షణం. విద్యావైభవోల్దాసిత్వం - “విద్యా దదాతి వినయం” అనే న్యాయంలో సుకృతి యొక్క 
లక్షణం. అత్యురుతేజుడు అనే విశేషణం అతడి తేజస్వితకు సూచకం. అతడి తేజస్విత అతడిని సూర్యుడివలె భాసింప 
చేస్తున్నది. రూపకాలంకార స్ఫూర్తితో అతడు సూర్యుడు కాబట్టే సరోజానన అయిన ఉత్తరను (గ్రహించటానికి అర్హుడని ధ్వని. 
వారిరువురికీ ఈడూజోడూ, ఆనుకూల్యం అనురాగం కుదిరినవని అర్జునుడి నిర్ణయం. ఉదాత్త వర్లనం. ఉదాత్తాలంకారంలో 
ఉండటం, అనురూప దాంపత్యాన్ని రూపకంలో ధ్వనింపజేయటం అలంకార శిల్పం. 


2. అభిమన్యుడిలో ఉత్తమ వరుడి లక్షణాలు సూచించబడ్డాయని కొందరు విమర్శకులు భావించారు. “కన్యా 
వరయతే రూపం, మాతా విత్తం, పితా (శుతమ్‌, బాంధవాః కుల మిచ్చన్తి, మృష్టాన్న మితరే జనాః అని లోకోక్తి. అందరూ 
మెచ్చుకొనే అన్ని గుణాలూ ఉండటం చేత అభిమన్యుడు ఆదర్భ వరుడని ధ్వని. అయితే ఈ వర లక్షణాలు సామాన్య 
లక్షణాలే. అభిమన్యుడి లక్షణాలు వీరోచిత లక్షణాలని, జగదేకవీరుడైన అర్జునుడు ఎన్నిక చేసిన లక్షణాలనీ (గ్రహించటం 
ఉచితం. అన్నింటికంటె గొప్ప అదృష్టం ఆతడు 'హరిమేనల్లుడు' కావటం. శ్రీకృష్ణుడి పరిపూర్ణ కటాక్షం అతడి మీద ఉన్నది. 
ఆ విశేషణంలో తిక్కన సుభద్రా వివాహంలోనూ, పాండవ వంశాంకుర రక్షణంలోనూ శ్రీకృష్ణుడు నిర్వహించిన, నిర్వహించబోయే 
దివ్యపాత్రను పరితల చేత భావింప చేసే ధ్వని గమ్యమానం! (సంపా.) 


వ. అనిన విని మత్స్యమహీకాంతుం డత్యంత సంతుష్టాంతరంగుండై. 364 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మత్స్యమహీకాంతుండు= విరాటరాజు; అత్యంత= మిక్కిలి; సంతుష్ట= సంతోషించిన; 
అంతరంగుండు+ఐ= మనస్సు కలవాడై. 


తాత్పర్యం: అనేటప్పటికి విని విరాటుడు మహా సంతోషంతో. 


తే. “అర్జునుని వియ్య మనియెడు నంతకంటె( । గడవ( బెంపు నా కెయ్యది? కార్యనిశ్చ 
యంబు ధర్మతనూభవుం డానతిచ్చు । వాండు; మనమెల్ల గావించు వార మదియు” 365 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్జునుని= అర్జునుడితో; వియ్యము+అనియెడు అంతకంటెన్‌= వియ్యం పొందటం అనేదానికంటె; కడవన్‌= 
కడచుటకు; పెంపు= అభివృద్ది; నాకున్‌= నాకు; ఎయ్యది= ఏముంటుంది? ధర్మతనూభవుండు= ధర్మరాజు; కార్యనిశ్చయంబు= 
కార్యంయొక్క నిశ్చయాన్ని; ఆనతి+ఇచ్చువాండు= ఆజ్ఞాపించేవాడు; అదియున్‌= దానిని; మనము+ఎల్లన్‌= మనం అందరం; 
కావించు వారము= చేసేవాళ్ళం. 


తాత్పర్యం: 'అర్జునుడితో వియ్యమందటం కంటె కావలసింది ఏమున్నది? ధర్మరాజు కార్యనిశ్చయం చేస్తే మనమంతా 
దానిని ఆచరణలో పెట్టుదాం.” 


ఆ. అనుడు నతని కిట్టు లను బాండవాగ్రజుం । 'డింద్రతనయు. డుచిత మెటింగి పలికె; 

నిట్లు సేయువార; మిప్పుడు చుట్టాల । కెల్ల జెప్పిపుచ్చుం దీశుభంబు.' 366 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనిన వెంటనే; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; అతనికిన్‌= విరాటునకు; ఇట్టులు= ఈ రీతిగా; 
అనున్‌= అన్నాడు; ఇం(ద్రతనయు(డు= అర్జునుడు; ఉచితము= ధర్మమును; ఎటీంగి= తెలిసి; పలికెన్‌= మాట్లాడాడు; ఇట్టు= 
అర్జునుడు చెప్పినట్లే; చేయువారము= చేద్దాం; ఇప్పుడు= ఇప్పుడే; ఈ శుభంబు= ఈ శుభవార్తను; చుట్టాలకున్‌= బంధువులకు; 
ఎల్లన్‌= అందరికి; చెప్పి పుచ్చుండు= చెప్పి పంపండి. 
తాత్సర్యం: అట్టనగా ధర్మరాజు ఆ విరాటుడితో ఈ విధంగా అన్నాడు- అర్జునుడు ధర్మం తెలిసి మాట్లాడాడు. 
అతడు చెప్పినట్లే చేద్దాం. ఇప్పుడే ఈ శుభవార్తను చుట్టాలకందరికి తెలిసేట్టు చెప్పి పంపండి.” 

౧? యలు జాని లు యు 


వ. అని నిశ్చయించి పలికిన విరాటుండును 'గౌరవాన్వయ సంబంధంబున మాత్స్యవంశంబు పావనం బయ్యె' 
నని పలుకుచు ధర్మజ భీమార్లున నకుల సహదేవులకు( గ్రమంబున నుత్తర( బ్రణామంబు చేయించిన, 
వారు దీవించి యంతఃవుర గమనంబునకు ననుజ్ఞసేయ, నచ్చెలువ నెచ్చెలులుం దానును 
దత్సమయసముచితపరివార పరివృతయై యరిగిన యనంతరంబ, మౌహూర్తికుల రావించి లగ్న 
నిరూపణంబు సేసి యాదవ పాంచాలాది బంధుజనంబుల నెల్ల. బెండ్లికిం బిలువ రెండు దెజంగుల వారును 
గాలరులం బనిచి; రజాతశత్రుండును విరటు గారవించి తా రతనిపాల నజ్ఞాతవాసంబు సుఖవృత్తి 
నడపికొనుట వాక్రుచ్చి పలికి, యతని గుణంబులు గొనియాడి 'నీవు మాకు వాసుదేవునట్ల కాక సామాన్య 
బంధుండవే? యని సంభావించి, వినయ నిభృతుం డగు నతనిం దిగిచి పునఃపున రాలింగనంబు సేసిన, 
నతండును ససంభ్రమ పరిజన సముపనీయ మానంబు లగు నానా విధోపకరణంబులం గౌంతేయుల 
వివిధోపచారంబు లాచరించి, మహార్హ మజ్జన భోజనంబులు నడపె; నంత, నక్కడ దుర్యోధనుండు 
నిజపురంబునకుం జనిచని నడుమ విడిసిన యెడం గర్హశకుని దుశ్మాసనుల దుర్మంత్రంబు బట్టి గాంగేయుని 
వచనంబు లప్రమాణంబులు సేసి, ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెటింగి యాతనిపాలికి 
దూతం బుత్తెంచిన, వాండు నేతెంచి కాంచి యిట్లనియె. 367 


ప్రతిపదార్థం: అని= అట్టు; నిశ్చయించి= నిశ్చయం చేసి; పలికినన్‌= చెప్పగా; విరాటుండును= విరాటరాజు కూడ; కౌరవ+ 
అన్వయ= కౌరవ వంశంతో; సంబంధంబునన్‌= ఇచ్చి పుచ్చుకొనే సంబంధంతో; మాత్స్యవంశంబు= తమ మత్స్యరాజ వంశం; 
పావనంబు= పవిత్రమైనది; అయ్యెను+అని= అయిందని; పలుకుచున్‌= చెప్పుతూ, ధర్మజ= ధర్మరాజుకు; భీమ= భీముడికి; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 747 


అర్జున= అర్జునుడికి, నకుల= నకులుడికి; సహదేవులకున్‌= సహదేవుడికి; (క్రమంబునన్‌= జ్యేష్టానుక్రమంగా; ఉత్తరన్‌= 
ఉత్తరచేత; ప్రణామంబు= నమస్కారం; చేయించినన్‌= చేయించగా; వారు= ఆ పాండవులు; దీవించి= ఆశీర్వదించి; 
అంతఃపుర గమనంబునకున్‌= అంతఃపురంలోకి వెళ్ళటానికి; అనుజ్జచేయన్‌= అనుమతించగా; ఆ+చెలువ= ఆ ఉత్తర; 
నెజ+చెలులున్‌= చెలికత్తెలును; తానును= (ఉత్తరయు); తత్సమయ= ఆ సమయానికి; సముచిత= తగిన; పరివార= 
పరివారంతో; పరివృత+ఐ= చుట్టుకొనబడినదై; అరిగిన అనంతరంబు+అ= వెళ్ళిన తర్వాత; మౌహూర్తికులన్‌= ముహూర్తం 
నిర్ణయించే దైవజ్ఞాలను; రావించి= రప్పించి; లగ్న నిరూపణంబు= లగ్నం ఎప్పుడో నిరూపించుటను; చేసి; యాదవ= 
యాదవులు; పాంచాల+ఆది= పాంచాలురు మొదలైన; బంధు జనంబులను= బంధువులను; ఎల్లన్‌= అందరిని; పెండ్లికిన్‌= 
పెళ్ళికి; పిలువన్‌= పిలువటానికి; రెండు తెజంగులవారును= ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారును; కాలరులన్‌= కాలి బంట్లను; 
పనిచిరి= పంపారు; అజాత శత్రుండును= ధర్మరాజు కూడ; విరటున్‌= విరాటరాజును; గారవించి= గౌరవించి; తారు= 
తాము; అతని పాలన్‌= అతనివద్ద; అజ్ఞాతవాసంబు= అజ్ఞాతవాసాన్ని; సుఖవృత్తిన్‌= సుఖమైన వృత్తితో; నడపికొనుట= 
వెళ్ళించుటను; వాక్రుచ్చి పలికి= ఉద్దేశించి చెప్పి; అతని గుణంబులు= విరాటుడి మంచి గుణాలు; కొనియాడి= పొగడి; నీవు= 
(విరాటుడు); మాకున్‌= (పాండవులకు); వాసుదేవు+అట్టు+అ= శ్రీకృష్ణుడివలె; కాక= అట్టుగాక; సామాన్య బంధుండవే?= 
సామాన్యమైన బంధువువా?; అని సంభావించి= అని గౌరవించి; వినయ= వినయంతో; నిభృతుండు+అగు+అతనిన్‌= 
నిండిన అతడిని; తిగిచి= దగ్గరకు లాగికొని; పునఃపునః+ఆలింగనంబు= మళ్ళీ మళ్ళీ కౌగలించుకొనుట; చేసినన్‌= చేయగా; 
అతండును= విరాటుడు కూడా; ససం(భ్రమ= సంబరంతో, త్వరతో కూడిన; పరిజన= పరిజనులచేత; సముపనీయ 
మానంబులు+అగు= తీసికొని రాబడుతున్న; నానావిధ= అనేక విధాలైన; ఉపకరణంబులన్‌= పరికరాలతో; కౌంతేయులకున్‌= 
పాండవులకు; వివిధ+ ఉపచారంబులు= పలురకాల ఉపచారాలు; ఆచరించి= చేసి; మహా+అర్హ= గొప్పవారికి తగిన; మజ్జన= 
స్నానం; భోజనంబులు= భోజనాలు; నడపెన్‌= చేయించాడు; అంతన్‌= అంతట; అక్కడన్‌= దుర్యోధనుడి వైపున; 
దుర్యోధనుండు= సుయోధనుడు; నిజపురంబునకున్‌= తన పట్టణానికి; చనిచని= వెళ్ళుతూ; నడుమన్‌= మధ్యలో; విడిసిన+ఎడన్‌= 
విడిదిచేసిన చోటున; కర్ల= కర్గుడియొక్క; శకుని= శకునియొక్క; దుశ్శ్ళాసనుల= దుశ్ళాసనుడియొక్క; దుర్మం(త్రంబున్‌+పట్టి= 
చెడు ఆలోచనల ననుసరించి; గాంగేయుని= భీష్ముడి యొక్క; వచనంబులు= మాటలు; అ(ప్రమాణంబులు= (ప్రమాణం 
కానివాటినిగా; చేసి= లెక్కించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అసత్యంబునకున్‌= అబద్దం ఆడటానికి; ఇయ్యకొనమి= 
ఒప్పుకొనకపోవటం; ఎణీంగి= తెలిసి; ఆతనిపాలికిన్‌= అతడివద్దకు; దూతన్‌= దూతను; పుత్తెంచినన్‌= పంపగా; వా(డును= 
వాడుకూడ; ఏతెంచి= వెళ్లి; కాంచి= చూచి; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్టా నిశ్చయం చేసి చెప్పగా, విరాటుడు 'కౌరవవంశంతో సంబంధం వలన మా మత్స్యవంశం 
పవిత్రమైనదని అంటూ ఉత్తరచేత ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకు క్రమంగా ప్రణామం చేయించాడు. 
వారు దీవించి అంతఃపురంలోనికి వెళ్ళు మని అనుమతించారు. ఆమె చెలికత్తెలతో అప్పటికి తగిన పరివారంతో 
లోనికి వెళ్ళింది. అప్పుడు దైవజ్ఞులను రప్పించారు. లగ్న నిర్ణయం చేయించారు. యాదవులు, పాంచాలురు మొదలైన 
బంధువులను అందరినీ పెళ్ళికి పిలవటం కొరకు ఉభయవర్గాలవారును బంటులను పంపారు. ధర్మరాజు విరాటరాజును 
గౌరవించి, మేము మీవద్ద సుఖంగా అజ్ఞాతవాసం నడపికొన్నాం' అని అతని సుగుణాలు పొగడి, “మాకు శ్రీకృష్ణు 
డెంతో నీవును అంతే కాని సామాన్య బంధుడవు కావు’ అని, వినయంతో నిండిన అతడిని ఎత్తి మళ్ళీ మళ్ళీ 
కౌగిలించుకొన్నాడు. అతడు పరిజనంచేత ఉపచారాలు చేయించటానికి పరికరాలు తెప్పించి వారికి ఎన్నో ఉపచారాలు 
చేశాడు. మహారాజులకు ఉచితమైన దివ్యస్నాన భోజనాలు ఏర్పాటు చేయించాడు. ఇక అక్కడ దుర్యోధనుడు 
అంచెలంచెలుగా ప్రయాణించి నగరం చేరుకొంటూ దారిలో విడుదలలో కర్మ శకుని, దుశ్ళాసనుల దురాలోచనల 
ననుసరించి, భీష్ముడి మాటలను ప్రమాణాలుగా మన్నించక, ధర్మరాజు అసత్యం ఆడడు కనుక, అతడి దగ్గరికి 
దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి ధర్మరాజును దర్శించి ఇట్టా అన్నాడు. 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'వాలి యజ్ఞాత వాస సంవత్సరంబు । నిండకుండంగ మున్న పార్టుండు బయలు 
మెటిసి సమయంబు దప్పె; నీ వెటి(గి దీని । కేది తగు నది సేయుము మేదినీశ!' 368 


ప్రతిపదార్థం: మేదినీ4+-ఈశ!= ధర్మరాజా!; వాలి= అతిశయించి (పూని); అజ్ఞాతవాస సంవత్సరంబు= అజ్ఞాతవాసం చేయవలసిన 
సంవత్సరం; నిండక+ఉండంగన్‌= పూర్తికావటానికి; మున్ను+అ= ముందుగానే; పార్టుండు= అర్జునుడు; బయలు మెజసి= 
బయటికి స్పష్టంగా వచ్చి; సమయంబు= శపథమును; తప్పెన్‌= తప్పాడు; నీవు; ఎటీం౧= తెలిసికొని; దీనికిన్‌= ఈ 
వచ్చినదానికి; ఏది తగును= ఏది చేస్తే తగినపనో; అది+చేయుము= దానిని చేయుము. 


తాత్సర్యం: 'ధర్మరాజా! మీ అజ్ఞాతవాస సంవత్సరం పూర్తికాక మునుపే అర్జునుడు బయటపడ్డాడు. నీవు 
లెక్కచూచి తెలిసికొని, ఏది ఉచితమో దానిని చేయవలసింది. 


వ. అని పునర్వనవాసకరణంబు దోంప నాడిన నవ్వి, యధిష్టిత సత్యవ్రతుం డయిన యుధిష్టిరుం డతని 
కిట్లనియె. 369 


ప్రతిపదార్థం: అని= ఇట్టు; పునర్వనవాస= తిరిగి వనవాసం; కరణంబు= చేయటం; తోంపన్‌= తోచేటట్టుగా; ఆడినన్‌= 
పలుకగా; నవ్వి= పరిహాసం చేసి; అధిస్టిత సత్య(వ్రతుండు+అయిన= సత్య(వ్రతం పట్టిన; యుధిష్టిరుండు= ధర్మరాజు; 
అతనికిన్‌= ఆ దూతతో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అని తిరిగి వనవాసం చేయాలని తోచేటట్టు దూత పలుకగా సత్యవ్రతనిష్టుడైన ధర్మరాజు నవ్వి ఆ 
దూతతో ఇట్టా అన్నాడు. 


క. 'నిండె సమయాబ్దములు; నిం । కొం డనలే; దిపుడ చని సుయోధనుతో భీ 
ష్ముండును గురుండును వినంగా । నిండె; ననుము నిండె నిండె నిక్కంబునకున్‌.” 370 


ప్రతిపదార్థం: సమయ= పందెం కాచి శపథం చేసిన; అబ్బములున్‌= సంవత్సరాలు; నిండెన్‌= పూర్తి అయ్యాయి; ఇంకన్‌= 
ఇక; ఒండు= మరొకటి; అనన్‌= అనటానికి; లేదు= ఏమీ లేదు; ఇపుడు+అ= ఇప్పుడే; చని= వెళ్ళి; సుయోధనుతోన్‌= 
దుర్యోధనుడితో; భీష్ముండును= భీష్ముడును; గురుండును= ద్రోణుడును; వినంగాన్‌= వింటూ ఉండగా; నిండెను= నిండినవి; 
అనుము= అని చెప్పుము; నిక్కంబునకున్‌= నిజానికి; నిండెన్‌+నిండెన్‌= ముమ్మారు నిండినవి. 


తాత్సర్యం: శపథం చేసినట్టుగా పదమూడేళ్ళు నిండాయి. ఇంకొకటి చెప్పటానికి ఏమీ లేదు. ఇప్పుడే వెళ్ళి నీవు 
దుర్యోధనుడితో భీష్ముడు, ద్రోణుడు వింటుండగా నిండాయని చెప్పుము. నిజానికి నిండాయి, నిండాయి; ముమ్మాటికి 


నిండాయి.” 


చ. అని తగ జెప్పి పుచ్చ జని యాతండు తప్పక చెప్పె; నంతయున్‌ 
విని ధృతరాష్ట్రసూనుండు వివేకవిీహీనత నాంటి రాత్రి కొ 
ల్వున గురు భీష్మ కర్ణ కృపులుం దనతమ్ములు నుండ ధర్మనం 
దనునకు దూత. బుచ్చిన విధంబు ప్రకాశము సేయ కిట్లనున్‌. 371 


విరాటపర్వము - పంచనూశ్వాసను 749 
ప్రతిపదార్థం: అని= ఇట్టు; తగన్‌= తగినట్టు; చెప్పి పుచ్చన్‌= చెప్పిపంపగా; ఆత(డు= ఆ దూత; చని= వెళ్ళి; అంతయున్‌= 
జరిగిందంతా; తప్పక= విడువక; చెప్పెన్‌= చెప్పాడు; విని; ధృతరాష్ట్ర సూను(డు= దుర్యోధనుడు; వివేక విహీనతన్‌= వివేకం 
లేకపోవటంచేత; నాంటిరాత్రి= ఆ రాత్రి; కొల్వునన్‌= సభలో; గురు= ద్రోణుడు; భీష్మ= భీష్ముడు; కర్ల= కర్షుడు; కృపులున్‌= 
కృపుడును; తన తమ్ములున్‌= తనయొక్క తమ్ములును; ఉండన్‌= ఉండగా; ధర్మనందనునకున్‌= ధర్మరాజువద్దకు; దూతన్‌= 
దూతను; పుచ్చిన విధంబు= పంపిన రీతిని; (ప్రకాశము+చేయక= స్పష్టపరచక; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: అని తగినట్టుగా చెప్పి పంపగా దూత వచ్చి దుర్యోధనుడికంతా చెప్పాడు. అది విని దుర్యోధనుడు 
ఆ రాత్రి కొలువులో భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, కృపుడు, తన తమ్ములు ఉండగా, ధర్మరాజు వద్దకు దూతను 
పంపిన విషయం చెప్పకుండా ఇట్టా అన్నాడు. 


ఆ. “మనము మోసపోయి యనిమిషపతి సూతి | తోడం బొడిచితిమి యదోషవృత్తి; 

నతండు సమయకాల మంతయు. గడచిన । వచ్చెనో యెటుంగ వలయు నిజము.’ 372 
ప్రతిపదార్థం: మనము= కౌరవులము; మోసపోయి= మోసగించబడి; అనిమిషపతి సూతితోడన్‌= అర్జునుడితో; అదోషవృత్తిన్‌= 
దోషంలేని విధంగా; పొడిచితిమి= యుద్దం చేశాం; అతండు= ఆ అర్జునుడు; సమయకాలము= పందెంలో శపథం పట్టిన 


కాలం; అంతయున్‌= పూర్తిగా; కడచినన్‌= కడిచిన తర్వాత; వచ్చెనో= వచ్చాడా; నిజము= సత్యం; ఎణుంగవలయున్‌= 
తెలిసికొనవలయును. 


తాత్సర్యం: మనం మోసపోయి, నిర్ణోషంగా ఆ అర్జునుడితో యుద్దం చేశాం. అసలు అతడు పదమూడేళ్ళు 
అయ్యాక వచ్చాడా? అన్నది నిజం తెలిసికొనాలి” 


క. అనిన విని 'యేటి మాటలు । వినువారలు నగరి? యేను వివ్వచ్చుడు న 
చ్ల్చినయపుడ తెలుపనే? వల । దనుమానము; సమయకాల మట మును కడచెన్‌.' 373 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఏటి మాటలు?= ఇవేమి మాటలు? వినువారలు= వినెడివారు; నగరె?= నవ్వరా?; 


ఏను= నేను; వివ్వచ్చు(డు= అర్జునుడు; వచ్చినఅపుడు+అ= వచ్చినపుడే; తెలుపనే?= తెలుపలేదా?; అనుమానము= సందేహం; 
వలదు= వద్దు; సమయకాలము= నియమితమైన కాలం; ఆట మును= అప్పటికి పూర్వమే; కడచెన్‌= కడచిపోయింది. 


తాత్సర్యం: అనగా విని “ఇవేం మాటలు? వినేవారు నవ్వరా? నేను అర్జునుడు వచ్చినప్పుడే చెప్పాను. అనుమానం 
అక్కర్లేదు. అప్పటికి ముందే నియమితకాలం గడచిపోయింది” అని భీష్ముడు పలికాడు. 


క. అనవుడు భీష్ముని పలుకులు । విని యందటు సమ్మతించి 'వెరవి(డియే ఫ 
ల్లునుణి' డనిరి; పతియు బురికిం | జనియెను మజునాండు విరళ సైన్యంబులతోన్‌. 374 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనిన తర్వాత; భీష్ముని పలుకులు= భీష్ముడు చెప్పిన మాటలు; విని; అందణున్‌= కొలువులోని 
వారందరు; సమ్మతించి= అంగీకరించి; ఫల్లును(డు= అర్జునుడు; వెరవిండియే?= తెలివి తక్కువవాడా?; అనిరి= అన్నారు; 
మణునాండు= ఆ తరువాతిరోజున; పతియున్‌= దుర్యోధనుడును; విరళ సైన్యంబులతోన్‌= తక్కువ సేనతో; పురికిన్‌= 
నగరానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ విధంగా పలికిన ఆ భీష్ముడి మాటలను అందరూ సమ్మతించారు. 'అర్జునుడు అంత తెలివితక్కువ 
వాడా-సమయం నిండకుండా రావటానికి?” అన్నారు. ఆ మరునాడు దుర్యోధనుడు పరిమిత సేనతో హస్తినాపురికి 
వెళ్ళాడు. 

శ్రీకృష్ణుడు బలదేవాదులతో( బాండవుల. జూడవచ్చుట (సం.4-67-19) 


వ. ఇవ్విధంబునం బ్రకాశులై పాండునందనులు శమీవృక్ష నిక్షిప్త సమస్త సాధనంబులు( బూజాపూర్వకంబుగా. 
దెచ్చుకొని, యుపప్లావ్యంబున వసియించి, మత్వమహీనాథుండు పంపుసేయం బెంపు మిగిలి పార జానపద 
సమానీత నానావిధోపహారంబులు గైకొనుచు, బహురత్నంబులకు భాజనంబులై మహనీయ విభూతి 
శోభిల్లు చున్నంత, వాసుదేవుండు బలభద్ర పురస్సరంబుగా సాత్యకి సమేతుండై సుభద్రాభిమన్యులం దోడ్మొని, 
కృతవర్మయు. బ్రద్యుమ్నుండును సాంబుండును యుయుధానుండును రుక్ముండును నక్రూరుండును 
నింద్రసేనాది పాండవ సారథులును రథారూఢులై కొల్టిరా, మజియు ననేక యాదవ కుమారులును గరితురగ 
స్యందన నిబిడంబు లగు బలంబులతోడ నిరుగెలంకుల నడవం జనుదెంచి. 375 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; (ప్రకాశులు+ఐ= బయటపడి; పాండునందనులు= పాండవులు; శమీవృక్ష= 
జమ్మిచెట్టుపై; నిక్షిప్త= దాచబడిన; సమస్త= సకలమైన; సాధనంబులున్‌= పరికరాలను; పూజాపూర్వకంబుగాన్‌= ముందు 
పూజచేసి; తెచ్చుకొని= తాముండేచోటికి తెచ్చుకొని; ఉపప్టావ్యంబునన్‌= ఉపప్పావ్యమనే చోట; వసియించి= నివాసముండి; 
మత్స్యమహీనాథుండు= విరాటరాజు; పంపు+చేయన్‌= ఆజ్ఞాపించగా; పెంపు మిగిలి= మిక్కలి అభివృద్దిగా ఉండి; పౌర= 
పట్టణ ప్రజలచే; జానపద= పల్లెటూరివారిచే; సమానీత= తీసుకురాబడిన; నానావిధ= పలురకాలైన; ఉపహారంబులు= కానుకలు; 
కైకొనుచున్‌= స్వీకరిస్తూ; బహు రత్నంబులకున్‌= అనేకవిధాలైన రత్నాలకు; భాజనంబులు+ఐ= పా(త్రములై; మహనీయ= 
గొప్పదైన; విభూతిన్‌= ఐశ్వర్యంతో; శోభిల్టుచున్‌+ఉన్నంతన్‌= శోభిస్తున్న సమయంలో; వాసుదేవుండును= శ్రీకృష్ణుడు కూడా; 
బలభద్ర పురస్సరంబుగాన్‌= బలరాముడు ముందుగా; సాత్యకి సమేతుండు+ఐ= సాత్యకితో కూడినవాడై; 
సుభ(ద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, అభిమన్యుడిని; తోడ్కొని= కూడా తీసికొని; కృతవర్మయున్‌= కృతవర్మ; ప్రద్యుమ్నుండును= 
(ప్రద్యుమ్న కుమారుడును; సాంబుండును= సాంబుడును; యుయుధానుండును= యుయుధానుడును; రుక్కుండును= 
రుక్కుడును; అ(క్రూరుండును= అ(క్రూరుడును; ఇం(ద్రసేన+ఆది= ఇం(ద్రసేనుడు మొదలైన; పాండవ సారథులును= 
పాండవులయొక్క సారథులును; రథ+ఆరూఢులు+ఐ= రథాలను ఎక్కినవారై; కొల్చిరాన్‌= సేవిస్తూ రాగా; మజీయును= 
ఇంకను; అనేక= చాలమంది; యాదవ కుమారులును= యాదవులలో యువకులును; కరి= ఏనుగులతో; తురగ= గుర్రాలతో; 
స్యందన= రథాలతోను; నిబిడంబులు+అగు= దట్టమైన; బలంబులతోడన్‌= సేనలతో; ఇరుకెలంకులన్‌= రెండు ప్రక్కలందును; 
నడవన్‌= నడవగా; చనుదెంచి= వచ్చి. 


తాత్సర్యం: ఈ రీతిగా పాండవులు బయటపడి, జమి ్యచెట్టుమీద దాచిన సమస్త సాధనాలను పూజచేసి తెచ్చుకొని 
ఉపప్టావ్యంలో నివాసం పెట్టారు. విరాటుడు ఆజ్ఞాపించగా ఎక్కువ అభివృద్దితో నాగరకులు, జానపదులు తెచ్చిన 
కానుకలు పుచ్చుకొని బహురత్నాలు కలిగి గొప్ప ఐశ్వర్యంతో శోభిల్లుతున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, 
సాత్యక్యాదులతో కలిసి, సుభద్రను, అభిమన్యుడిని తోడుకొని కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, యుయుధానుడు, 
రుక్కుడు, అక్రూరుడు, ఇంద్రసేనాది పాండవ సారథులు - వీరందరు రథారూఢులై రాగా, ఇంకా అనేక యాదవ 
కుమారులూ ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన సేనలూ ఇరుప్రక్కలా సేవిస్తూ రాగా వచ్చి, (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విరాటపర్వము - పంచమాశ్వాసము 751 


విశేషం: ఉపప్టవ్యం అని మూలం. (సం.4-67-14) విరాటనగర సమీపంలో ఉండే ఉపనగరం, పాండవులకు విడిదిగా 
విరాటుడు కల్పించిన పట్టణం. ఇక్కడినుండి- పాండవుల తాత్కాలిక యుద్దరాజధానిగా ఉపప్పావ్యం భారతకథలో (ప్రసిద్ధికెక్కింది. 
(సంపా.) 


తే. భవ్యవిభవంబుతో నుపపష్లావ్యపురము । చొచ్చి సంభ్రమమున( బాండుసుతులు తనకు 
నెదురు వచ్చిన నాహ్లాద మెసక మెసంగ6 । దత్సమాగమ యోగ్య విధంబు నడపె. 376 


ప్రతిపదార్థం: భవ్య= గొప్పదైన; విభవంబుతోన్‌= వైభవంతో; ఉపప్టావ్యపురము= ఉపప్టావ్యం అనే పురం: చొచ్చి= (ప్రవేశించి; 
సం(భ్రమమునన్‌= సంతోషంతో; పాండుసుతులు= పాండవులు; తనకున్‌= శ్రీకృష్ణుడికి; ఎదురు వచ్చినన్‌= ఎదురుగా రాగా; 
ఆహ్ల్హాదము= సంతోషం; ఎసకము+ఎస(గన్‌= హెచ్చుకాగా; తత్సమాగమ= వారితో కలియుటకు; యోగ్య= యోగ్యమైన 
విధంబు= రీతిని; నడపెన్‌= చేశాడు. 


తాత్సర్యం: మహావైభవంగా ఉపప్టావ్యపురం (ప్రవేశించగా, పాండవులు సంబరంతో ఎదురు రాగా సంతోషం 
అతిశయించగా వారితో కలయికకు యోగ్యమైన పద్దతిగా మర్యాదలు నడిపాడు. 


వ. బలదేవ ప్రముఖులకును దదీయ సందర్శన సముచిత సమాచారంబు లొనర్షి సుభద్రాభిమన్యులం బాంచాలి 
పాలికిం గొనిపోవ నభ్యంతర జనంబుల నియోగించి. 377 


ప్రతిపదార్థం: బలదేవ ప్రముఖులకును= బలరాముడు మొదలైన వారికి; తదీయ= వారిని; సందర్భన= దర్శించినపుడు; 
సముచిత= తగినటువంటి; సమాచారంబులన్‌= సదాచారాలను; ఒనర్చి= చేసి; సుభద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, అభిమన్యుని; 
పాంచాలి పాలికిన్‌= (ద్రౌపది వద్దకు; కొనిపోవన్‌= తీసికొని వెళ్ళటానికి; అభ్యంతర జనంబులన్‌= రాణివాసం వారిని; 
నియోగించి= అజ్ఞాపించి. 


తాత్సర్యం: బలరాముడు మొదలైనవారికి, వారి వారిని మొదటిసారి కలిసి ఆహ్వానించే సందర్భాలలో జరుపవలసిన 
ఉచిత మర్యాదలను సక్రమంగా జరిపించి, సుభద్రను, అభిమన్యుడిని పాంచాలి వద్దకు తీసికొనిపోవటానికి అంతః 
పుర పరివారానికి తగిన ఆజ్ఞల నిచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. లలిత మణిమయ విభూషణ । ములు రుచిరాంబరములును బ్రమోద మెదల ని 
ట్టలముగ హరి కుంతీపు । త్రుల కెల్లను నిచ్చి పిదప ద్రోవది కిచ్చెన్‌. 378 


ప్రతిపదార్థం: లలిత= అందమైన; మణిమయ= మాణిక్యమయమైన; విభూషణములు= నగలు; రుచిర= (ప్రకాళించెడి; 
అంబరములును= వస్త్రాలను; ప్రమోదము= సంతోషం; ఎదలన్‌= హృదయాలలో; ఇట్టలముగన్‌= ఎక్కువ కాగా; హరి= 
కృష్ణుడు; కుంతీ పుత్రులకున్‌= పాండవులకు; ఎల్లను= అందరికి; ఇచ్చి; పిదపన్‌= తరువాత; |ద్రోవదికిన్‌= (ద్రౌపదికి; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు. 


తాత్సర్యం: అందమైన మాణికృమయమైన అలంకారాలు, వ(స్తాలు, సంతోషం హృదయాలలో అతిశయించగా 
పాండవుల కందరికీ ఇచ్చి, తర్వాత (ద్రౌపదికి ఇచ్చాడు. 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు కట్టనిచ్చి వేలు వేటి రథకరితురగ దాసదాసీ జనంబుల నొసంగి పద్మనాభుండు పాండవులుం దానునుం 

గలసి సంతసంబున నలరారుచుండె( దదనంతరంబ. 379 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కట్టన్‌+ఇచ్చి= కట్టుటకు వ(స్తాదికములు ఇచ్చి; వేజువేణన్‌= వేరువేరుగా; రథ= రథాలను; 
కరి= ఏనుగులను; తురగ= గుర్రాలను; దాసదాసీ జనంబులను= దాసులను, దాసీల సమూహాలను; ఒసంగి= ఇచ్చి; 
పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; పాండవులున్‌= పాండవులును; తానునున్‌= స్వయంగాను; కలసి= కూడికొని; సంతసంబునన్‌= 
సంతోషంతో; అలరారుచుండెన్‌= ఒప్పారుతూ ఉన్నాడు; తదనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు వారికి వస్రాదికములు ఇచ్చి, ప్రత్యేకంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, దాసదాసీ జనాలను 
ఇచ్చి, పాండవులు, తాను కలిసి సంతోషంతో హాయిగా ఉన్నారు. ఆ తరువాత. 


సీ, ద్రుపదభూవిభు(డు పుత్రులుణాను( జతురంగ | బలములతో వచ్చి పాండుసుతులం 
గాంచి వారలు తన్ను! గరము సంప్రీతిమై । గారవింప(గ నుండె, గాశిరాజు 
శైబ్యుండు( బదపడి సైన్య సమేతులై | చనుదెంచి ధర్మనందనుని చేయు 
సత్మారముల గాఢ సమ్మదంబున( బొంది । రవ్విరాటుండును నంతవట్టు 


తే. వారలకు; దత్తదుచిత ప్రకారములఈ. బ్రి । యంబు( దలకొన సంవిధానంబు సేసె 
మటియు బహుదేశముల బంధు మాన్య మిత్ర । వర్గములు వేడ్క. బెండ్లికి వచ్చె. గలయ. 380 


ప్రతిపదార్థం: (ద్రుపద భూవిభు(డు= ద్రుపదరాజు; పుత్రులున్‌= పుత్రులును; తానున్‌= తను స్వయంగాను; చతురంగ 
బలములతోన్‌= రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలములతో; వచ్చి= ఉపప్పావ్యం చేరి; పాండుసుతులన్‌= పాండవులను; 
కాంచి= చూచి; వారలు= ఆ పాండవులు; తన్నున్‌= (ద్రుపదుడిని; కరము= మిక్కిలి; సంట్రీతిమైన్‌= (ప్రీతితో; గారవింప(గన్‌= 
గౌరవించగా; ఉండెన్‌= ఉన్నాడు; కాశిరాజు; శైబ్యుండున్‌= శైబ్యుడును; పదపడి= తర్వాత; సైన్య సమేతులై= సేనలతో 
కూడినవారై; చనుదెంచి= వచ్చి; ధర్మనందనుని చేయు= ధర్మరాజు చేయునట్టి; సత్కారములన్‌= సన్మానాల చేత; గాఢ= 
ఎక్కువైన; సమ్మదంబునన్‌= ప్రీతితో; పొందిరి= అనుభవించారు; ఆ+విరాటుండును= ఆ విరాటరాజు కూడ; అంత+పట్టు= 
అంతవరకు; వారలకున్‌= వారందరికి; తత్తదుచిత (ప్రకారములన్‌= వారికి వారికి తగిన రీతులలో; ప్రియంబు= ఇష్టం; 
తలకొనన్‌= కలుగగా; సంవిధానంబు= సమకూర్చటం; చేసెన్‌= చేశాడు; మజీయున్‌= ఇంకా; బహు దేశముల= అనేక 
దేశములకు సంబంధించిన; బంధు= బంధువులు; మాన్య= పూజ్యులైన; మి(త్ర= మిత్రుల; వర్గములు= సముదాయాలు; 
వేడ్కన్‌= వేడుకతో; పెండ్డికిన్‌= అభిమన్యుడి పెళ్లికని; కలయన్‌= కలియకూడుటకు; వచ్చెన్‌= వచ్చాయి. 


తాత్సర్యం: ద్రుపదరాజు అతడి పుత్రులతో రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలాలతో ఉపప్లావ్యం చేరి పాండవులను 
చూచాడు. ఆ పాండవులు (ద్రుపదుడిని మిక్కిలి ప్రీతితో గౌరవించారు. తరువాత కాశిరాజు, శైబ్యుడూ సైన్యంతో 
వచ్చి, ధర్మరాజు చేసిన సన్మానాలను ఎక్కువ ప్రీతితో పొందారు. ఆ విరాటరాజు కూడ అంతవరకు వారందరికి, 
వారికి వారికి తగిన రీతులలో, ఇష్టం కలిగేటట్టుగా సమకూర్చాడు. ఇంకా అనేక దేశాలకు సంబంధించిన చుట్టాలు, 
పూజ్యులు, స్నేహితుల సముదాయాలు వేడుకతో అభిమన్యుడి పెళ్ళికి వచ్చారు. 


వ. ఇవ్విధంబున రెండు దెఅంగుల చుట్టంబులు నైన భూపతులు తమ తమ విభవంబులు మెటిసి వచ్చియుండ 
విరాటుండు పురంబున నుత్సవంబు సాటించిన. 381 


విరాటపర్వము - పంచమాశ్వాసము 753 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; రెండు+తెజంగుల= ఇరుప్రక్కల; చుట్టంబులున్‌+ఐన= బంధువులయిన; 
భూపతులు= రాజులు; తమ తమ విభవంబులు= తమ తమ సంపదలు; మెజుసి= (ప్రకాశించగా; వచ్చి+ఉండన్‌= వచ్చి 
విడుదులలో ఉండగా; విరాటుండు= విరాటరాజు; పురంబునన్‌= తన పట్టణంలో; ఉత్సవంబు= వివాహోత్సవాన్ని; చాటించినన్‌= 
చాటింపు వేయగా. 


తాత్పర్యం: ఈ విధంగా రెండు పక్షాల చుట్టాలయిన మహారాజులు తమ తమ వైభవం (ప్రదర్శిస్తూ వచ్చి విడిది 
ఇండ్లలో ఉన్నారు. విరాటరాజు నగరంలో వివాహమహోత్సవం చాటింపు వేయించాడు. 


క.  కలువడములు మణితోరణ । ములు. గట్టిరి, క్రముక కాండ మోచా స్తంభం 
బులు నాటిరి, కుంకుమమున(। గలయ నలికి మ్రుగ్గులిడిరి కర్పూరమునన్‌. 382 
ప్రతిపదార్థం: కలువడములు= కలువల దండలు; మణితోరణములు= మణులతో తోరణములు; కట్టిరి= కట్టినారు; (క్రముక 


కాండ= పోకస్తంభములు; మోచాస్తంభంబులు= అరటిస్తంభాలు; నాటిరి= పాతారు; కుంకుమమునన్‌= కుంకుమతో; 
కలయన్‌+అలికి= అంతటా బాగుగా అలికి; కర్ఫూరమునన్‌= కర్పూరపు పొడితో; (ముగ్గులు= ముగ్గులు; ఇడిరి= పెట్టారు. 


తాత్సర్యం: కలువ పూలదండలు, మణితోరణాలు కట్టారు. పోకచెట్ల స్తంభాలు, అరటి స్తంభాలు పాతారు. 
కుంకుమతో కలయ నలికి, కర్ఫూరంతో ముగ్గులు పెట్టారు. 


క. వివిధాలంకరణంబుల । నవకాంతి వహించి పట్టణంబు వివాహో 
త్సవ మాధవలక్షికి లలి । త వనంబై యెలమి కలిమి తావల మయ్యెన్‌. 383 


ప్రతిపదార్థం: వివిధ= అనేక విధాలైన; అలంకరణంబులన్‌= అలంకారాలతో; నవకాంతిన్‌= కొత్తవైన కాంతిని; వహించి= 
పూని; పట్టణంబు= విరాటుడి పట్టణం; వివాహ+ఉత్సవ మాధవ లక్ష్మికిన్‌= వివాహ సంబంధమైన ఉత్సవమనే మాధవ లక్ష్మికి; 
లలిత వనంబు+ఐ= ఉద్యానవనమై; ఎలమి కలిమి= సంతోష సంపదకు; తావలము= స్థానం; అయ్యెన్‌= అయింది. 


తాత్సర్యం: అనేక విధాల అలంకారాలతో ఒక (క్రొత్త శోభ కలిగి ఆ పట్టణం వివాహ మహోత్సవమనే వసంత లక్ష్మికి 
ఉద్యానవనమై ఉండి సంతోషానికి స్థానమైనది. 


విశేషం: అలం: రూపకం. 


ఉ. తాను సుదేష్టయున్‌ సుతులు దమ్ములు బంధులు గంధమాల్య నా 
నా నవరత్న భూషణమనః ప్రియ మాంగలిక ప్రసాధనా 
నూన విభూతి మత్య్యవిభు( డుజ్జ్వలలీల వహించి భూమిదే 
వానయనాది కృత్యపరులైన జనంబుల గారవించుచున్‌. 384 


ప్రతిపదార్థం: మత్స్యవిభుడు= విరాటుడు; తాను; సుదేష్టయున్‌= దేవియెన సుదేష్టయును; సుతులున్‌= కుమారులును; 
తమ్ములు= తమ్ములును; బంధులు= బంధువులును; గంధ= గంధములు, మాల్య= పూలమాలలు; నానా= అనేకరీతులా; 
నవరత్న= నవరత్నాలు పొదిగిన; భూషణ= అలంకారాలు; మనః(ప్రియ= మనోహరమైన; మాంగలిక= మంగళకరమైన; 
ప్రసాధన= అలంకారాలయొక్క; అనూన= సంపూర్ణమైన; విభూతిన్‌= వైభవంతో; ఉజ్జల లీలన్‌= (ప్రకాశించే విలాసాన్ని; 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


వహించి= కలిగి; భూమిదేవ= (బ్రాహ్మణుల యొక్క; ఆనయన+ఆది= తీసికొని వచ్చుట మున్నగు; కృత్యపరులైన= పనులందు 
ఆసక్తి కలవారైన; జనంబులన్‌= జనులను; గారవించుచున్‌= గౌరవిస్తూ, 


తాత్సర్యం: విరాటుడు తన దేవిఅయిన సుదేష్షతో కలిసి, కుమారులు, తమ్ములు, బంధువులు, వెంటరాగా 
గంధములు, పూలమాలలు, అనేక రకాల నవరత్నాలు పొదిగిన ఆభరణాలు, మనోహరమైన, మంగళకరమైన 
అలంకారాలయొక్క సంపూర్ణమైన వైభవంతో (ప్రకాశించే విలాసాలను (ప్రదర్శిస్తూ, బ్రాహ్మణులను తీసికొని రావటం 
మొదలగు పనులందు ఆసక్తికల జనులను గౌరవిస్తూ, 


వ. గరువంపు సంభ్రమంబులతోడ నిజమందిరంబునందు. 385 


ప్రతిపదార్థం: గరువంపు= గర్వంతో కూడిన; సంభ్రమంబులతోడన్‌= వేగిరపాటులతో; నిజమందిరంబునందున్‌= తన రాజ 
మందిరంలో. 


తాత్సర్యం: దర్సంతో, ఆనందంతో కూడిన సంబరాలతో తన మందిరంలో. 


సీ. అమల రత్న ప్రవీపావలి మెటు( గిడ(। బనిచి మణిస్తంభ పంక్తి. గ్రొత్త 
జిగి దళు కొత్తునట్లుగం దొడయించి వి । చిత్ర వితానముల్‌ చెలువు మిగుల 
గట్టించి నూత్న ముక్తాదామములతోడ. । గుసుమ మాలిక లెడం గ్రుచ్చి వ్రేలం 
గీలింప నియమించి కేవల మంగళ । భూరుహపల్లవ తోరణములు 


తే. సంఘటింప నియోగించి చందనమున( । బరిణయాగార మలుకంగ. బాణియాణి 
గలుగు ముత్తియముల మ్రుగ్గుగా నొనర్చ( | జతుర పుణ్యాంగనా జనతతిం బొనర్జి. 386 


ప్రతిపదార్థం: అమల= స్వచ్చమైన; రత్న= రత్నాలనెడి; ప్రదీప+ఆవలిన్‌= దీప పంక్తికి; మెటుంగు+ఇడన్‌= మెరుగుపెట్టుటకు; 
పనిచి= ఆజ్ఞాపించి; మణిస్తంభ= మణిమయమైన స్తంభాలయొక్క; పంక్తిన్‌= పంక్తికి; క్రొత్త బిగి= (కొత్తకాంతి; తళుకొత్తునట్టుగన్‌= 
కలిగేటట్టుగా; తొడయించి= చేయించి; విచిత్ర= రంగురంగుల; వితానముల్‌= చాందినీలు; చెలువు మిగులన్‌= ఎక్కువ 
అందం కల్గునట్టుగా; కట్టించి= (వ్రేలగట్టేటట్టుచేసి; నూత్న= (క్రొత్తవైన; ముక్తాదామములతోడన్‌= ముత్యాల దండలతో; కుసుమ 
మాలికలు= పూలమాలలు; ఎడన్‌౫గ్రుచ్చి= మధ్యమధ్యన గ్రుచ్చి; ద్రేలన్‌= (గ్రేలాడేటట్లు; కీలింపన్‌= కట్టుటకు; నియమించి= 
పురమాయించి; కేవల= కేవలం; మంగళ భూరుహ= మంగళకరమైన చెట్లయొక్క; పల్లవ తోరణములు= చిగుళ్ళ తోరణాలు; 
సంఘటింపన్‌= సమకూర్చుటకు; నియోగించి= ఆజ్ఞాపించి; చందనమునన్‌= మంచి గంధంతో; పరిణయ+ఆగారము= 
పెళ్ళియిల్లు; అలుకంగన్‌= అలికేటట్టుగా; పాణి+ఆణి= ముత్తెపునీరును, వ(ట్రువయును; కలుగు ముత్తియములన్‌= కలిగిన 
ముత్యాలను; (ముగ్గుగాన్‌= ముగ్గుగాను; ఒనర్చన్‌= అమర్చటానికి; చతుర= నేర్చరులైన; పుణ్యాంగనా= పుణ్య[స్తీ; జనతతిన్‌= 
జనుల సముదాయాన్ని; పొనర్భెన్‌= పురమాయించాడు. 


తాత్సర్యం: స్వచ్చమైన రత్న దీపాలకు మెరుగు పెట్టించాడు. మణిస్తంభాలకు (క్రొత్త కాంతి వచ్చేటట్టు చేయుమన్నాడు. 
రంగు రంగుల చాందినీలు అందంగా కట్టించాడు. (క్రొత్త ముత్యాల దండలు, పూలదండలు కలిపి మధ్య మధ్య 
అవీ ఇవీ ఉండేటట్టు (వ్రేలాడ దీయించాడు. కేవలం మంగళకరమైన మామిడి మున్నగు చెట్ల చిగురుటాకుల 
తోరణాలు కట్టించాడు. మంచి గంధంతో పెళ్ళి యిల్లు అలికి, ఆణిముత్యాలతో ముగ్గులు పెట్టటానికి సువాసినులను 
పురమాయించాడు. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 755 


విశేషం: ఉత్తరాభిమన్యుల వివాహం శా'స్రోక్తంగా జరిగిందని మూలం. “తతో వివాహో విధివద్‌ వవృధే నముత్స్యపార్థయోఃి “ 
(4-72-27) మత్స్యపార్టుల యింట వివాహమైనదని స్టూలంగా చెప్పిన అంశాన్ని తిక్కన తనకాలం నాటి రాజమర్యాదలతో 
జరిగిన వివాహంగా వర్ణించాడు. అష్టవిధ వివాహాలలో (బ్రాహ్మం, ప్రాజాపత్యం, ఆర్షం, దైవం, గాంధర్వం, ఆసురం, రాక్షసం, 
పైశాచం) ఈ వివాహం ప్రాజాపత్యం, వధువును వస్తాదులచే ఆచ్చాదించి సాలంకృతకన్యగా చేసి, ఈమెతో సహధర్మచారిత్వాన్ని 
నిర్వహించుమని వరునకు చెప్పి ఇచ్చే (కన్యాదానం చేసే) వివాహం (ప్రాజాపత్యం. ఈ వివాహంలో కన్యాదాత ఇంట్లో అలంకృత 
కల్యాణమంటపంలో అలంకృత కన్యాదానం జరుగుతుంది. దానికి నాందిగా కల్యాణమంటపాలంకార శోభ ఈ పద్యంలో 
వర్లించబడింది. రత్నదీపాలు, మణిస్తంభాలు, చిత్రవిచిత్రాలైన చాందినీలు, ముత్యాలతో నిండిన పూలమాలల అలంకరణలు, 
మామిడి మొదలైన చెట్ల పల్లవాల తోరణాలు, మంచిగంధంతో అలకటాలూ, ముత్యాల ముగ్గులూ విరాటరాజు వైభవ చిహ్నాలు, 
పుణ్యాంగనలు అలంకరించటం శుభసూచన. వివాహవేదికను సీసపద్యంలో వర్లించి దాని జొన్నత్యాన్నీ, వైశాల్యాన్నీ కూడా 
తిక్కన ధ్వనింపజేశాడు. (సంపా.) 


క. వైదిక లౌకిక విధి సం । పాదిత వివిధార్హ వస్తుభరితత్వమునన్‌ 
వేదిక పొలు పగునట్లుగ ।; మోదమున( బురోహితుండు మునుకొని చేయన్‌. 387 


ప్రతిపదార్థం: పురోహితుండు= పురోహితుడు; వైదిక= వేదోక్తమైన; లౌకిక= లోకరీతికి సరిపోయే; విధి= నియమాల (ప్రకారం; 
సంపాదిత= సేకరించబడిన; వివిధ= పలురకాలైన; అర్హ= తగిన; వస్తు= వస్తువులతో; భరితత్వమునన్‌= నిండి ఉండటంతో; 
వేదిక= కళ్యాణవేదిక; పాలుపు+అగునట్టుగన్‌= అందంగా ఉండేటట్లుగా; మునుకొని= ప్రయత్నించి; మోదమునన్‌= సంతోషంతో; 
చేయన్‌= చేయగా. 


తాత్సర్యం: పురోహితుడు వైదికమైన లౌకికమైన విధి విధానాల (ప్రకారం కావలసిన వస్తువులన్నీ సేకరించి నింపి, 
పెళ్ళి వేదికను అందంగా అమర్చాడు. 


క ఉత్తర నలంకరింప ను । దాత్తాభరణాది వస్తుతతి యొసంగి నరేం 
ర్రోత్తముండు నేర్పు గల చెలి । కత్తియలం బుచ్చె. బ్రీతి కడలుకొనంగన్‌. 388 


ప్రతిపదార్థం: నరేంద్ర+ఉత్తముండు= విరాటుడు; ఉత్తరన్‌= ఉత్తరను; అలంకరింపన్‌= అలంకరించటానికి; ఉదాత్త= గొప్పదైన; 
ఆభరణ+ఆది= అలంకారాలు మొదలైన; వస్తుతతి= వస్తు సముదాయము; ఒసంగి= ఇచ్చి; నేర్పుకల= వైపుణ్యంకల; చెలి= 
కత్తియలన్‌= చెలికత్తెలను; ప్రీతి= సంతోషం; కడలు కొనంగన్‌= వృద్ది పొందగా; పుచ్చెన్‌= పంపాడు. 


తాత్సర్యం: విరాటరాజు ఉత్తరను అలంకరించటానికి మంచి ఆభరణాలు, ఇంకా తగిన సామగ్రి ప్రీతితో ఇచ్చి, 
నేర్పుకల చెలికత్తెలను పంపాడు. 


విశేషం: విరాటుడు సాలంకృత కన్యాదానం శాస్త సమ్మతంగా చేయవలె కాబట్టి కన్యను అలంకరించండని నిపుణలైన 
చెలికత్తెలను నియోగించాడు. కల్యాణం కొరకు చేయించిన (క్రొత్త నగలతో అలంకరించి, “కన్యాం కనక సంపన్నాం 
కనకాభరణైర్యుతాం । దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా” - అని కన్యాదానం చేయటానికి రంగం సిద్దం 
చేయించాడు. (సంపా.) 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


అభిమన్యుని వివాహ మహోత్సవము (సం.4-67-31) 


వ. ఇట్లు వైవాహిక వర్తన సంవిధాన సావధానుం డగు మత్యమహీనాథుండు మౌహూర్తికాది శిష్టజనులు 
పరివేష్టింప నుండి “లగ్నం బాసన్నం బగుచు వచ్చె నని ధర్మతనయున కెజింగింపం బనిచిన, నతండు 
ననుజతనుజసహితంబుగా నలంకృతుందడై, వివిధ ప్రసాధన శోభితులగు సమస్తబంధు జనంబులం గూర్హికొని 
యభిమన్యునకు శృంగారంబు సేయించి భద్రగజారూఢుం జేసికొని యేనుంగులం బేరుగలవారువంబులను 
మట్టపుదట్టంబు సేసికొని పుణ్యాంగనా జనంబులతోడం గూడి, మణిగణంబులు నంబర నికరంబులు 
పుష్పపుంజంబులు ఫలప్రచయంబులు లోనుగా6 గల యోగ్యవస్తువుల విస్తరిల్లిన క్రంత నడవ మంగళతూర్య 
నాదంబులు విప్రాశీర్వాదంబులు మాగధ గానంబులు వందిజన వాక్య సంతానంబులు.€ జెలంగ వాసుదేవ 
పురస్సరంబుగా విరాటుమందిరంబున కేతెంచి శంఖజయ ఘంటా పణవాది నిక్వణంబులతోడ నెదుర్కొని 
చల్లుసేసలు గైకొనుచుం జొత్తెంచిన. 389 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వైవాహిక= వివాహ సంబంధమైన వర్తన= (ప్రవర్తనలను; సంవిధాన= సమకూర్చుకొనటంలో; 
సావధానుండు+అగు= (శ్రద్ధ కల్గిన; మత్స్యమహీనాథుండు= విరాటుడు; మౌహూర్తిక+ఆది= జ్యోతిష్కులు మొదలైన; శిష్టజనులు= 
శిష్టులైన జనులు; పరివేష్టింపన్‌= చుట్టూఉండగా; ఉండి; లగ్నంబు= పెండ్లిసుముహూర్తం; ఆసన్నంబు+అగుచున్‌= దగ్గరౌతూ; 
వచ్చెనని= వస్తున్నదని; ధర్మ తనయునకున్‌= ధర్మరాజుకు; ఎజింగింపన్‌= తెలియజేయటానికి; పనిచినన్‌= పంపగా; అతండునున్‌= 
ధర్మరాజు కూడ; అనుజ తనుజ సహితంబుగాన్‌= తమ్ములతో కొడుకులతో కూడా; అలంకృతుండు+ఐ= అలంకరించబడినవాడై; 
వివిధ= పలురకాలైన; (ప్రసాధన= అలంకారాలతో; శోభితులు+అగు= శోభిస్తున్న; సమస్త= సకలమైన; బంధుజనంబులన్‌= 
బంధువులను; గూర్చికొని= సమకూర్చికొని; అభిమన్యునకున్‌= 'పెండ్లకొడుకైన అభిమన్యుడికి; శృంగారంబు+చేయించి= 
అలంకారం చేయించి; భ(ద్రగజ= మేలుజాతి ఏనుగుపై; ఆరూఢున్‌= అధిష్టించిన వాడినిగా; చేసికొని= చేసి; ఏనుంగులన్‌= 
ఏనుగులను; పేరుగల= వాసికెక్కిన; వారువంబులను= గుర్రాలను; మట్టపుదట్టంబు= సమంగా గట్టిగా; చేసికొని; పుణ్య+అంగనా 
జనంబులతోడన్‌+కూడి= ముత్తైదువుల సమూహాలతో కూడికొని; మణి గణంబులు= మణుల సముదాయాలు; అంబర 
నికరంబులున్‌= వస్త్రాల సముదాయాలును; పుష్ప పుంజంబులున్‌= పూలరాశులు; ఫలప్రచయంబులు= పండ్ల గుంపులు; 
లోనుగాన్‌+కల= మొదలైన; యోగ్యవస్తువులన్‌= తగిన వస్తువులతో; విస్తరిల్లిన= విస్తారంగా ఉన్న; (క్రంత= సారె; నడవన్‌= 
నడిపించుచు; మంగళతూర్య నాదంబులు= మంగళవాద్యాల ధ్వనులు; విప్ర= (బ్రాహ్మణులయొక్క; ఆశీర్వాదంబులు= 
దీవెనలు; మాగధగానంబులు= మాగధులయొక్క పాటలు; వందిజన= స్తుతి పాఠకులయొక్క; వాక్య సంతానంబులున్‌= 
వాక్య సముదాయాలును; చెలంగన్‌= ధ్వనింపగా; వాసుదేవ పురస్సరంబుగాన్‌= వాసుదేవుడు ముందు నడుస్తూ ఉండగా; 
విరాటు మందిరంబునకున్‌= విరాటుడి ఇంటికి; ఏతెంచి= వచ్చి; శంఖ= శంఖాలయొక్క; జయ ఘంటా= జయకరమైన 
గంటలయొక్క; పణవ+ఆది= పణవం మొదలుగా గల వాద్యాలయొక్క; నిక్వణంబులతోడన్‌= శబ్దాలతో; ఎదుర్కొని= 
ఎదురుగా వచ్చి; చల్లు సేసలు= చల్లెడి అక్షతలు; కైకొనుచున్‌= స్వీకరిస్తూ; చొత్తెంచినన్‌= ప్రవేశించగా. 


తాత్సర్యం: ఈ విధంగా విరాటరాజు వివాహానికి కావలసిన వస్తువులను సేకరించటం మొదలైన పనులలో శ్రద్దగా 
ఉండి జ్యోతిష్కులు మొదలైన శిష్ట జనులు చుట్టూరా ఉండగా, లగ్నం సమీపిస్తున్నది రమ్మని కబురంపగా 
ధర్మరాజు, తమ్ములు అలంకరించుకొని, అభిమన్యుడిని అలంకరింపజేసి, బంధువులందరూ అలంకరించుకొని 
కలిసి రాగా, అభిమన్యుడిని భద్రగజంపై కూర్చోబెట్టి ఏనుగులను, గుర్రాలను పరిమితంగా వెంటనిడికొని, పుణ్యాంగనల 
సమూహం వెంటరాగా, మణులు, వస్ర్తాలు, పండ్లు మొదలైన కావలసిన వస్తువులన్నీ వెంటపెట్టుకొని, శ్రీకృష్ణుడు 


విరాటపర్వము - పంచమాశ్వాసము 757 


ముందు నడుస్తూ ఉండగా మంగళవాద్య ధ్వనులు, బ్రాహ్మణులయొక్క ఆశీర్వాదాలు, వందిమాగధుల జయ 
జయధ్వనులు, స్తుతి పాఠాలు హోరెత్తగా విరాటుడి మందిరానికి వచ్చారు. ఇక్కడ శంఖాలు, జయ గంటలు, పణవం 
మొదలైనవి మోగిస్తూ సేసలు అక్షతలు చల్లుతూ పెళ్ళివారు ఎదురు వచ్చారు. ఆ రీతిగా వారు పెండ్లిమందిరాన్ని 
(ప్రవేశించగా; (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తెలుగునాట కానవచ్చే కొన్ని వివాహ మర్యాదలు ఈ వచనంలో వర్లించబడ్డాయి. మగపెళ్ళివారు విడిదిలో ఉంటారు. 
ప్రస్తుతం ఉపప్పావ్యంలో పాండవులున్నారు. ముహూర్త పత్రికను లేదా లగ్నపత్రికను కన్యాదాత పెళ్ళికొడుకు తండ్రికి లేదా 
వారి ఇంటి పెద్దకు సవినయంగా పంపుతాడు. ఆ మర్యాద ననుసరించి విరాటుడు ధర్మరాజుకు లగ్నప(త్రికను (లగ్నవార్తను) 
పంపాడు. దానిని (గ్రహించి ధర్మరాజు బంధువు లందరితో కూడి, పెళ్ళికొడుకును మంగళకరమైన ఆభరణాలతో అలంకరించి, 
భద్రగజం మీద ఎక్కించుకొని, వివాహ సామగ్రిని వెంటబెట్టుకొని, మంగళవాద్యాలూ, (బ్రహ్మణాశీస్సులు మొదలైన మంగళనాదాలను 
వింటూ భగవంతుడైన శ్రీకృష్ణుడిని ముందుపెట్టుకొని ఊరేగుతూ కన్యాదాత ఇంటికి కదలివచ్చాడు. ఇది పెండ్లికొడుకు పెళ్ళికి 
పోయే ఊరేగింపు. ఇందులో మగపెళ్లివారి వైభవం ప్రదర్శితమౌతుంది. ధర్మరాజు వైపు వివాహ వైభవం సాత్వికం. భగవద్విభూతి 
ప్రధానంగా (ప్రకాశించింది. మగ పెళ్ళివారిని కన్యాదాత ఎదురుపోయి సగౌరవంగా తన ఇంటికి తీసికొని రావాలి. “సాలంకారాం 
మమ సుతాం కన్యాం దాస్యామి తే (ద్విజ) పాణిం గృహ్హీష్వ, సాగ్నిస్వం గచ్చస్వ, ఆగచ్చ మధ్భహమ్‌'- (ఇది స్నాతకవ్రతం 
చివర ద్విజవరుడిని ఆహ్వానించే శ్లోకం), క్షత్రియులు కూడ ద్విజులేకాబట్టి, తరలివచ్చిన పెండ్లికొడుకును ఈ విధమైన 
ఆహ్యానంతో గౌరవిస్తారు. తన కన్యను పాణిగ్రహణం చేయుమని వరుడిని కోరటం ఈ వివాహాంగ పరమతాత్పర్యం. తిక్కన 
పాణిగ్రహణోత్సవాన్ని పదిలంగా వర్షించదలచాడు కాబట్టి -ఈ మర్యాదను శాస్త్రోక్తంగా నిర్వహించాడు. (సంపా.) 


క. విరటుండు సంభ్రమమును నా । దరమును భక్తియును నాత్మ దలకొనం బూజా 
పరు(డై సమయ సముచితా | చరణంబులు నిర్వహించె సమ్మదలీలన్‌. 390 


ప్రతిపదార్థం: విరటు(డు= విరాటరాజు; సంభ్రమమును= సంతోషం, తొందర; ఆదరమును= గౌరవమును; భక్తియును= 
భక్తికూడ; ఆత్మన్‌= మనస్సులో; తలకొనన్‌= కలుగగా; పూజాపరు(డు+ఐ= పూజచేసేవాడై; సమయ= వేళకు; సముచిత= 
తగిన; ఆచరణంబులు= పనులు; సమ్మద లీలన్‌= సంతోషంతో; నిర్వహించెన్‌= నిర్వహించాడు. 


తాత్సర్యం: విరాటరాజు సంతోషం, ఆదరం, భక్తి - ఇవన్నీ మనస్సులో కలిసిపోగా పూజచేసేవాడై సమయానికి తగిన 
పనులన్నింటినీ సంతోషంతో నిర్వహించాడు. 


విశేషం: కన్యాదానం జరిగేంతవరకు వేదికమీద కన్యాదాతకు (ప్రాధాన్యముంటుంది. అతడే అక్కడ కర్త వివాహయజ్ఞానికి ఏ 
లోపం లేకుండ, రాకుండ నిర్వహించాలి. అందుకే విరాటుడికి ఆ సంభ్రమం, ఆ ఆదరం, ఆ భక్తి, అతడు వరపూజా 
పరుడైనాడు. సముచిత విధులను సంతోషంతో నిర్వహించాడు. ఆ విధులు మధుపర్కం, మహాసంకల్పం, చూర్లిక మొదలైనవి, 
వరుడికి, పెద్దలకు మధుపర్కం- తేనె బెల్లంతో కూడిన పదార్థాన్ని పెట్టి నూతన వస్త్రాదులను సమర్పించాలి. దానిని 
మధుపర్కం అంటారు. ఆ తరువాత మహాసంకల్పం చేస్తాడు. కన్యాదాత, సమస్త పుణ్య నదీనద సహితమైన (బ్రహ్మాండంలో 
అంతవరకూ తెలిసికానీ, తెలియకగానీ చేసిన మహాపర్వతాల వంటి పాపాలు నశించి, తనకు శాశ్వత (బ్రహ్మలోక ప్రాప్తి 
కలగాలని కన్యాదానం చేస్తున్నానని సంకల్పం చేయటం మహాసంకల్పం. సమస్త గురు, దేవతా, మహర్షి పతివ్రతానదీ సుగంధ 
వృక్ష పర్వత శాస్త్ర జ్యోతిషాదులన్నీ కలిసి అనుకూల ఫలాల నివ్వాలని (గ్రహాలను ప్రార్థించటం చూర్లిక, కన్యాదానం చేయటానికి 
పూర్వం కన్యాదాత నిర్వహించే శా(స్తోక్త కార్యకలాపమిది. ఇటువంటివాటిని “సమయ సముచితాచరణము' లని తిక్కన 
సూచించాడు. (సంపా. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 
తే. _ విహిత పరిపాటితో విప్రవృద్ధ జనులు । పుణ్యకర్మ పరంపర బూని నడుప 
నర్ధి( గృష్ట యుధిష్టిర పార్థ మత్స్య । వరులు దెరయొద్ద న వ్వధూవరుల నిలిపి. 391 


ప్రతిపదార్థం: విహిత= తమకు విహితమైన; పరిపాటితోన్‌= సంప్రదాయం (ప్రకారం; విప్ర= బ్రాహ్మణులు; వృద్ద జనులు= 
పెద్దలును; పుణ్య= మంగళకరమైన; కర్మ పరంపరన్‌= (క్రియా కలాపాలను; పూని= పూనుకొని, నడుపన్‌= జరిపించగా; 
అర్థిన్‌= ప్రేమతో; కృష్ణ= శ్రీకృష్ణుడు; యుధిష్థిర= ధర్మరాజు; పార్ట= అర్జునుడు; మత్స్యవరులు= విరాటుడును; తెర ఒద్దన్‌= 
తెర దగ్గర; ఆ+వధూ వరులన్‌= ఆ వధూవరులను; నిలిపి= ఉంచి. 


తాత్సర్యం: రాజోచిత సంప్రదాయంతో విప్రులూ వృద్దులూ పుణ్యక్రియా కలాపం నిర్వర్తించగా, కృష్ణుడు, ధర్మరాజు, 
అర్జునుడు, విరాటుడు తెర దగ్గర వధూవరులను నిలిపి. 


విశేషం: తెలుగు వారిళ్ళలో జరిగే పెళ్ళిళ్ళలో తెరపట్టటం ఒక విశిష్ట ఆచారం. ఇది వేదంలో చెప్పబడి ఉండకపోవచ్చును. 
తిక్కన గారు అందుకే అన్నారు. విప్రులు, వృద్దులు కొన్ని విహితమైన పరిపాటులు (ఆచారాలు) పుణ్యకర్మ పరంపరలుగా 
పెళ్ళిళ్ళలో పాటిస్తుంటారట! వాటిల్లో తెరపట్టటం, జీలకర్ర బెల్లం పెట్టటం తెలుగునాట ముఖ్యమైనవి. వాటి తాత్పర్యం ఆచార 
నిష్టం కావటం విశేషం. వధూవరులు వివాహంలో మొదట స్పర్శనం, ఆ తరువాత దర్శనం చేయాలని ఆచారం. వారిరువురి 
(బ్రహ్మరం(ధ్ర స్థానాలను జీలకర్ర బెల్లంతో కలిపిన మంగళద్రవ్యంతో స్పృశిస్తారు. అది సజాతీయ స్పర్శగా వారి తనువులకు 
జీవితాంతం సుఖాన్ని కలిగించే ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ కలిగిస్తుంది. ఈ కార్యం జరిగేటప్పుడు తెర అడ్డంగా ఉంటుంది. ఆ 
తెర పట్టేవారు పెద్దవారు. ఈ ఘట్టంలో ఒకవైపు కృష్ణుడు, యుధిస్టిరుడు, అర్జునుడు నిలిచి పట్టుకొన్నారు. మరొకవైపు 
మత్స్యవంశశ్రేష్ణులు పట్టుకొన్నారు. చూపులు చూపులు కలిసెడి శుభవేళ సుముహూర్తం. కొందరు ప్రథమ స్పర్శనం ముహూర్త 
మంటారు. తిక్కన జీలకర్ర బెల్లాన్ని పెట్టించినట్టు లేదు. తెరపట్టించి తీయించాడు. అంటే స్పర్శనం కంటె దర్శనమే 
(30) అ ౧ (2) 

శుభముహూర్తమని అతడి నిశ్చయం. విశేషమేమంటే- ఉత్తరాభిమన్యులు అంతవరకు ఒకరిని గురించి మరొకరు విన్నారే కాని, 
చూచుకొనలేదు. అది వారి జీవితంలో ప్రథమ దర్శన శుభవేళ. ప్రథమ దర్శనం కావ్యరసపరంగా రతిభావోద్దీపకమైన 
రసకేతనం. దానిని ఎగురవేయించి, దాని విలాసాలను వర్షించి వైశిష్ట్యాన్ని ప్రదర్శించాడు తిక్కన సోమయాజి. (సంపా.) 


వ. సాంవత్సరిక దత్త కాల కళావిశేషంబుల మంగళతూర్యంబులు చెలంగ నత్తెర యెత్తించిన. 392 


ప్రతిపదార్థం: సాంవత్సరిక= దైవజ్ఞుడిచే; దత్త= ఇయ్యబడిన; కాలకళా= కాలంలోని భాగంయొక్క; విశేషంబులన్‌= విశేషమందు, 
శుభ లగ్నమున; మంగళతూర్యంబులు= మంగళవాద్యాలు; చెలంగన్‌= మోగగా; ఆ+తెర= ఆ తెరను; ఎత్తించినన్‌= 
ఎత్తించగా. 


తాత్పర్యం: అప్పుడు జ్యోతిష్కుడు దగ్గరుండి గుణించి శుభలగ్న సమయాన్ని సరిగా తెల్పగా మంగళవాద్యాలు 
మోగగా, ఆ తెరను ఎత్తించారు. 


విశేషం: చూర్లికాదులు ముగిసిన తరువాత జ్యోతిష్కులు ముహూర్తం ఆసన్నమైనదని నిశ్చయించి. “అయం ముహూర్త 
స్సుముహూర్తో౭_. స్తూ అని ప్రకటిస్తూ “తత స్సుముహూర్తే కన్యాం దృష్ట్వా” - అని నిర్దేశించి తెరను తొలగిస్తారు. అప్పుడు 
వరుడు “అఘోరచక్షుః”- అనే మం(త్రంతో కన్యను చూడాలి. ఆ మంత్రానికి తాత్పర్యమిది - “ఓ వధువా! భయంకరమగు 
కన్నులు లేని దానివై, భర్తను చంపని దానివై, భర్తకు, మజణదులకు శుభము కూర్చుము. (ప్రసన్నమైన మనస్సు గలదానవై 
సువర్భస్సు గలదానివగుము. జీవించిన సంతానమును గనుచు, దైవపూజ చేయుచు, ప్రశస్తురాలవై, నా బంధువులకు, నా 


విరాటపర్వము - పంచమాశ్వాసము 759 


పశుసంపదకు సుఖము గూర్చుదానవై యుండుము.” (అడ్డుగా వైచిన తెరను తీసివైచి) వధూవరు లిట్లు సంకల్పింతురు. 
(తిరిగి ప్రాణాయామం చేసి) ఈ శుభతిథియందు దంపతులమైన మన ఇద్దబికు ఆయువు, వర్చస్సు, యశస్సు, బలము, 
అభివృద్ది పొందుటకొజకు మనమిద్దణము కర్మలు చేయవలయును. సంతానం గూడ గనవలయును.” (వివరాలకు చూడండి; 
చర్ల గణపతిశాస్త్రి గారి - “ఉపనయన వివాహవిధి). ఇటువంటివి తెరయెత్తించిన (క్రియలో ధ్వనిస్తున్నాయి. తిక్కన వైదిక 
వివాహ కర్మలలో, ఆచారాలలో కావ్యకళకు ఉపకరించినవాటినే వివరించి రచించటం గమనార్హం. (సంపా.) 


ఉ.  వీనుల(దియ్య మెక్క మును విన్మి. బరస్పర రాగవృత్తి లో 

నూనిన( జూచు వేడుకల నువ్విళు లూరెడు నెమ్మనంబు ల 

చో నొక యింత సేపు నెడసొచ్చుట కోర్వక యుండ నున్న య 

మ్మానినియుం గుమారు(డును మారవికారము లంకురింపంగన్‌. 393 
ప్రతిపదార్థం: మును= ముందుగా; విన్కిన్‌= వినటంచేత; వీనులన్‌= చెవులకు; తియ్యము= ఇష్టం; ఎక్కన్‌= కలుగగా; 
పరస్పర= అన్యోన్యమైన; రాగ వృత్తిన్‌= అనురాగ (ప్రవృత్తితో; లోన్‌+ఊనిన= లోపల ఉన్న; చూచు వేడుకలన్‌= చూడాలనే 
వేడుకలతో; ఉవ్విళులూరెడు= ఉవ్విళ్లూరుతున్న; నెమ్మనంబులు= నిండు మనసులు; అచ్చోన్‌= అప్పుడు; ఒక+ఇంతసేపు= 
కొంచెంసేపు కూడ; ఎడ+చొచ్చుటకున్‌= ఎడమగుటకు; ఓర్వకుండన్‌+ఉన్న= సహించలేకున్న; ఆ+మానినియున్‌= ఆ ఉత్తరయు; 
కుమారు(డును= అభిమన్యుడును; మార వికారములు= మన్మథుడి వలన కలిగే వికారాలు; అంకురింప(గన్‌= పుట్టగా. 


తాత్సర్యం: ముందుగా ఒకరిని గురించి మరొకరు వినటంతో చెవుల ద్యారా (వినుకలి) (ప్రేమ కలిగింది. లోలోపల 
పరస్పరం అనురాగంతో చూడాలనే కోరికలు కలిగాయి. దానితో కొంచెంసేపు ఆలస్యానికి కూడా తట్టుకోలేని 
మనస్సులతో వధూవరు లున్నారు. వారి మనస్సులలో మన్మథభావాలు పుట్టాయి. 


వ. అన్యోన్యావలోకనంబు చేయునప్పుడు. 394 
ప్రతిపదార్థం: అన్యోన్య= ఒకరినొకరు; అవలోకనంబు= చూచుకొనటం; చేయునప్పుడు= చేసే సమయంలో. 
తాత్సర్యం: వధూవరులు ఒకరినొకరు చూచుకొనే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ. వరుచూడ్కి ముద్దియ వదనంబుపై( బాతీ । తివుటమై నునుంగాంతితీపు గ్రోలు, 

సుందరీ రత్వంబు చూపు మనోహరు । నడుగుల యొప్పుపై నల్ల నడరు6 


బతివిలోకనములు పడ(తుకమై(దీవ( । గలయంగం బలుమటు మెలంగుచుండు, 
వెలది కటాక్షముల్‌ విభునిపై( గ్రమమున । నెగసి మోమున సోంకి మగుడ వచ్చు. 


తే. నొండొరువుల లేం జెమటల నూని, వ్రేంగు । పడిన చాడ్పున నవయవ భంగులందు. 
దగిలి మజుపునం దడయు నిద్దజి విశాల | నయన దీప్తులు నెటుకువ బయలుపడంగ. 395 
ప్రతిపదార్థం: వరుచూడ్కి= వరుడి దృష్టి ముద్దియ= పెండ్లికూతురియొక్క; వదనంబుపైన్‌= ముఖంమీద; పాటి= ప్రసరించి; 


తివుటమైన్‌= కోరికతో; నును గాంతి తీవు= నునుపైన కాంతిలోని మాధుర్యాన్ని; (కోలున్‌= (తాగుతుంది; 
సుందరీరత్నంబుచూపు= ఉత్తర చూపు; మనోహరున్‌= భర్తయొక్క; అడుగుల+ఒప్పుపైన్‌= పాదాల అందంపై; అల్లన్‌= 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


మెల్లగా; అడరున్‌= వ్యాపిస్తుంది; పతివిలోకనములు= అభిమన్యుడి చూపులు; పడ(తుక= ఉత్తరయొక్క; మైందీవన్‌= తీగెవంటి 
శరీరంమీద; కలయంగన్‌= అంతటా; పలుమణు= చాలసార్లు; మెల(గుచున్‌+ఉండున్‌= తిరుగుతున్నాయి; వెలది కటాక్షముల్‌= 
ఉత్తర (క్రీగంటి చూపులు; విభునిపైన్‌= భర్తపై; (క్రమమునన్‌= (క్రమంగా; ఎగసి= పైకి (ప్రసరించి; మోమునన్‌= ముఖమందు; 
సో(కి= తాకి; మగుడ+వచ్చున్‌= మరలివస్తాయి; ఒండొరువుల= పరస్పరం; లేంత+చెమటలన్‌= చిరు చెమటలను; ఊని= 
వహించి; |వ్రేగుపడిన చాడ్సునన్‌= బరువెక్కినవా అన్నట్టు; అవయవ భంగులందున్‌= అవయవాల సొగసు తీరులలో; తగిలి= 
తగుల్కొని; మణుపునన్‌= పరవశభావంలో; ఇద్దణ= ఇద్దరియొక్క; విశాల= విశాలమైన; నయన దీప్పులున్‌= నేత్ర కాంతులును; 
ఎణుకువ= అనురాగం; బయలుపడంగన్‌= పైకి తెలిసిపోగా; తడయున్‌= ఆలసిస్తున్నవి, సంకోచిస్తున్నవి. 


తాత్సర్యం: వరుడి దృష్టి పెండ్లికూతురి ముఖంమీద వాలి కోరికతో మనుపైన కాంతిలోని మాధుర్యాన్ని తాగుతున్నది. 
ఉత్తర చూపు భర్తయొక్క అందమైన పాదాలపై మెల్లగా వ్యాపిస్తున్నది. అభిమన్యుడి చూపులు ఉత్తరయొక్క 
తీగవంటి శరీరం మీద చాలాసార్లు కలయ తిరుగుతూ ఉన్నాయి. ఉత్తర (క్రీగంటి చూపులు భర్తపై క్రమంగా పైకి 
ప్రసరించి ముఖాన్ని తాకి తిరిగి, వస్తూ ఉన్నాయి. ఉభయుల మనోగతమైన వలపులు వారిచేష్టల వలన ఒకరికొకరికి 
తెలిసిపోయేటట్టు బయటపడగా ఆ వధూవరుల శరీరాలపై లేతచెమటలు పుట్టాయి. వారి విశాలమైన కన్నుల 
కాంతులు బరువెక్కినట్లయి ఉభయుల శరీరావయవాల సొగసుల తీరులలో ఆసక్తిపడి వేగంగా ముందుకు సాగలేక 
పారవశ్యంలో నెమ్మదిగా నిలుస్తూ కదులుతున్నాయి. 


విశేషం: అలం: రూపకం, ఉటత్రేక్ష స్వభావోక్తి, “భరతాన్వయుడైన పరీక్షిత్తు జన్మకు హేతువైన ఉత్తరాభిమన్యుల కల్యాణమునకు 
భారత కథయందు గల ప్రాముఖ్యమును గుర్తించిన తిక్కనగారు ఈ ఘట్టమును అత్యంతాభినివేశముతో నిర్వహించిరి. 
మూలభారతమున రెండు శ్లోకములలో సంగ్రహింపబడిన యీ కల్యాణఘట్టమును తిక్కనగారు ఇరువది పద్యముల వరకు 
విస్తరించి (వ్రాసినారు. తెలుగునాట జరుగు పెండ్లి తంతు సాంగముగా వర్షించినారు. తెర యెత్తించి ఉత్తరాభిమన్యులు 
పరస్పరావలోనము చేసిన తెరగు ఈ పద్యమున పరమ సుందరముగా వర్ణింపబడినది. ఈ పద్యము వస్తురసాలంకార 
ధ్వనులకు గని. 


వరుడైన యభిమన్యుని చూపు ముగ్రయగు ఉత్తరముఖముపై వ్యాపించి లావణ్య మాధుర్యము (క్రోలును - అనుటవలన 
అభిమన్యుని చూపునందు భ్రమరత్వము, ఉత్తర ముఖమునందు పద్మత్వము, లావణ్యమునందు మకరందత్వము వ్యంగ్యములై 
రూపకాలంకారము ధ్వనించుచున్నది. సుందరియగు ఉత్తర చూపు మనోహరుడగు నభిమన్యుని పాదముల యందముపై 
మెల్లమెల్లగా వ్యాపించును - అనుటవలన ఉత్తర చూపులందు (భ్రమరీత్వము. అభిమన్యుని పాదములందు పద్మత్వము 
వ్యంగ్యములై మరియొక రూపకాలంకారము ధ్వనించుచున్నది. ఉత్తర తలవంచుకొని పాదములనే చూచినది. అందువలన 
ఆమె లజ్జ, పతిభక్తి యను సంచారిభావములు ధ్వనించుచున్నవి. 'చూపు' అను ఏకవచనము వలన నూత్నవధూవరుల 
సంకోచము వ్యక్తమగుచున్నది. అభిమన్యుని చూపులు ఉత్తర మైందీవయం దంతటను పలుమారు సంచరించును - 
అనుటవలన మై(దీవయను రూపకబలముచే ఉత్తర సర్వాంగములందును పుష్పత్వారోపము వ్యంగ్యము. ఉత్తర కడకంటి 
చూపులు అభిమన్యుని మీద (క్రమముగా ప్రాకి మొగమును స్పృశించి మరలివచ్చును - అనుటవలన ఉత్తర పతిదేవతాత్వము, 
దర్శన కుతూహలము, లజ్ఞా సంకోచములు వ్యంగ్యములు. “చూపులు అను బహువచన ప్రయోగము వలన వధూవరుల 
పరస్పర పునఃపునర్దర్శనాభిలాష. -ఈషల్లజ్జా శైథిల్యము వ్యంగ్యములు. ఒండొరుల శరీరములందలి చిరుచెమట వలన బరువెక్కినవా 
యన్నట్లు ఆయా అవయవముల సొగసు తీరులందు తగిలి పరవశములై నిలిచి ఇరువురి విశాలనయన దీప్తులు వారి 
మనస్సులందలి (ప్రేమ రహస్యమును బట్టబయలు చేయును - అనుటవలన, పునఃపునరవలోకనములు కారణముగా ఇరువురి 
మేనులందు స్వేదము అను సాత్తికభావోదయమైన దనియు, రతిపారవశ్యమున సంకోచ అజ్ఞాభావములు మరచిరనియు 
భావము. బెదురుచూపులు నిలుకడ చూపులైనవి. బెదురు చూపులు తరచు చూపులైనవి. నవ వధూవరుల గుట్టు బట్టబయలైనది. 


విరాటపర్వము - పంచమాశ్వాసము 761 


శ్రవణమువలన నుదయించిన రతి దర్శనమువలన ఉద్దీపితమై, అనుభావ సాత్షిక సంచారి భావములచే పుష్టమై రసనీయస్థితి 
చేరుకొనుచున్నది. చాటుచూపుల వర్షనయందలి రూపకములు ధ్వని రూపకములు. బాహాటపు చూపుల వర్లనమందలి ఉత్రేక్ష 
వాచ్యము అగుటయు ఒక సున్నితమైన శిల్పమే. “(డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ - తిక్కన కవితా వైభవము - యువభారతి 
ప్రచురణ) (సంపా.) 


వ. తదనంతరంబ. 396 


తాత్పర్యం: ఆ తరువాత. 


తే. ఒండొరుల దోయిళుల నినుపొంద జేయు । నక్షత ప్రకరంబు లన్యోన్యమస్త 
కముల( బోసిరి మందార కల్పలతలు । విరులగముల నొండొంటిపై( గురియునట్లు. 397 


ప్రతిపదార్థం: ఒండొరుల= ఒకరొకరియొక్క; దోయిళులన్‌= దోసిళ్ళలో; ఇనుపొందన్‌+చేయు= అందగించెడి; అక్షత ప్రకరంబులు= 
తలంబ్రాలు; అన్యోన్య మస్తకములన్‌= పరస్పరం తలలపై; మందార కల్పలతలు= మందారవృక్షం, కల్పలతయు; విరుల= 
పూల యొక్క; గములన్‌= సమూహాన్ని; ఒండొంటిపైన్‌= ఒకదానిపైఒకటి; కురియునట్లు= వర్షించుకొన్నట్టుగా; పోసిరి= 
పోసికొన్నారు. 


తాత్సర్యం: తలంబ్రాలు ఒకరి దోసిలినుండి ఇంకొకరి దోసిలిలో పోసి అందగించే వాటిని పరస్పరము తలపై 
పోసికొన్నారు. అది మందార వృక్షమూ, కల్పలతా పూలు వికసించగా ఒకదానిపై నొకటి కుప్పలు కుప్పలుగా 
పూలవాన కురిపించుకొన్నట్టున్నది. 


విశేషం: 1. అలం: ఉపమ. మందారం వృక్షం (పుంలింగంకాబట్టి) వరుడికీ, కల్పలత (స్తీలింగం కాబట్టి) వధువుకూ తగిన 
ఉపమానాలు. తలచిన కోర్కెలన్నీ తీర్చే కల్పవృక్ష లతలే తమ మీద పరస్పరం పూలను (క్రుమ్మరించుకొన్నట్టు తలంబ్రాలు 
వరుడూ, వధువూ పోసికొన్నారు. కామపురుషార్హ సాధన సమర్థమైన ఈ వివాహకాండకు, ఆయా మంత్ర తాత్పర్యాలను ఈ 
ఉపమాలంకారం వ్యంగ్యంగా సూచిస్తున్నది. 


2. పెండ్లిలో తలంబ్రాలు పోసుకొనటాన్ని ఆర్రాక్షతారోపణం అంటారు. అంటే తడిసిన అక్షతలను తలపై ఉంచటం 
అన్నమాట! ఆ (ప్రక్రియను వివరిస్తూ చర్ల గణపతిశాస్తిగా రిట్లా పేర్కొన్నారు. “ఆ(ర్రాక్షతలను ముందు వధువు, పిదప వరుడు 
ఉంచవలెను. వరుడు, పాలను వధువు దోసిలి యందు తుడిచి రెండుసార్లు బియ్యముంచి, రెండు సార్లు అభిఘారము 
చేయవలెను. ఆ వరుని దోసిలిని వధువు దోసిలిపైన ఉంచి నీరుగల కలశము తీసికొని బ్రాహ్మణులతో గూడ కపిలగోవును 
స్మరింప జేయవలయును. కలిగించెడి శక్తిని ప్రసాదించు అగ్ని, వరుణాది దేవతలను గ్రహములను ప్రార్థించవలెను. ఆపై 
వరుడు వధువు శిరస్సున అక్షతలు పోయవలెను. రెండవసారి వరుని శిరస్సున ముందుగా పోయవలెను. మూడవసారి మొదట 
వధువు శిరస్సున పోయవలెను. నాలుగవసారి పరస్పరము ఒక్కసారిగా పోసికొనవలయును.” (ఉపనయన వివాహవిధి). 
(సంపా.) 


చ. లలితతనూ విలాసముల లజ్జకతంబున. జేసి మున్ను వి 
చ్చలవిడి( బట్టంగా వెరవు సాలక యోరలువాటుచూపులన్‌ 
లలి దలంబ్రాలు పోయునెడలం దగ వొందిన నూలుకొల్పి యి 
మ్ములం బచరింతు రొండొరుల మోహనమూర్తులపై వధూవరుల్‌. 398 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: లలిత= కోమలమైన, సుందరమైన; తనూ విలాసములన్‌= శరీరాల హొయలను; లజ్జ కతంబునన్‌ చేసి= సిగ్గు 
కారణంగా; మున్ను= ఇంతకు ముందు; విచ్చలవిడి= యథేచ్చగా; పట్టంగాన్‌= చూడటానికి; వెరవు+చాలక= అవకాశం చాలక; 
ఓరలు+పాణు= ప్రక్కలకు వెళ్ళెడి; చూపులన్‌= చూపులను; లలిన్‌= తనివితీర; తలగబ్రాలు పోయుఎడలన్‌= తలంబ్రాలు 
పోసికొనేటప్పుడు; తగ ఒందినన్‌= వీలు కలుగగా; నూలుకొల్సి= నిలిపి; ఇమ్ములన్‌= విరివిగా; ఒండొరుల= ఒకరినొకరి; 
మోహనమూర్తుల పైన్‌= మోహము కలిగే అందమైన శరీరాలపై; వధూవరుల్‌= ఆ పెండ్లికూతురు, పెండ్లికొడుకును; పచరింతురు= 
ప్రసరింపజేస్తున్నారు. 

తాత్సర్యం: ఆ వధూవరులు సహజమైన సిగ్గుకారణంగా కోమలములూ, సుందరములూ అయిన తమ శరీరాల 
అందమైన హొయలను ఓరచూపులతోనే తప్ప విచ్చలవిడిగా చూచుకొనలేకపోయారు. అయితే, తలంబ్రాలు పోసికొనే 
సమయంలో మాత్రం ఒకరు మరొకరి మోహనమూర్తిని ప్రీతితో చూచే అవకాశం దొరకటం చేత తనివిదీర విరివిగా 
చూచుకొన్నారు. 


విశేషం: అలం: ప్రహర్షణం. 
తే. చిత్తమున గాఢరాగంబు చేతం జూపు । తెటిగు దోంపం గెంపారెడు తీంగబోం డి 
మృదులపాణి( గుమారుండు మెలపుమై గ్ర। హించెం బల్లవాలంబి మత్తేభలీల. 399 


ప్రతిపదార్థం: చిత్తమునన్‌= మనస్సులోని; గాఢ రాగంబు= గాఢమైన అనురాగాన్ని; చేతన్‌= చేతితో; చూపు తెజగు= చూచే 
రీతి; తోయపన్‌= తోచేటట్టు; కెంపారెడు= ఎర్రగా ఉన్న; తీంగబోండి= తీగవంటి శరీరంగల ఉత్తరయొక్క; మృదులపాణిన్‌= 
మృదువైన హస్తమును; కుమారుండు= అభిమన్యుడు; మెలపుమైన్‌= మృదువుగా; పల్లవ+ఆలంబి= చిగురును పట్టిన; 
మత్తేభలీలన్‌= మదగజం విలాసంతో; (గ్రహించెన్‌= పట్టుకొన్నాడు. 

తాత్సర్యం: అభిమన్యుడు మనస్సులో ఉన్న గాఢమైన అనురాగాన్ని చేతితో ప్రదర్శిస్తున్నాడా అన్నట్లు ఎర్రగా ఉన్న 
ఉత్తరయొక్క మృదువైన హస్తమును మదగజము చిగురును పట్టినట్టుగ మృదువుగా (గ్రహించాడు. 


విశేషం: అలం: ఉపమ, ఉత్రేక్ష. ఇచట మృదులపాణి - గ్రహించె - అని పాణిగ్రహణం జరిగిందని చక్కగా సూచన జరిగింది. 
వ. ఇట్లు పాణిగ్రహణం బాచరించి. 400 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాణిగ్రహణంబు= హస్తమును పట్టుకొనుటను; ఆచరించి= చేసి. 


ల, 


తాత్పర్యం: ఈ విధంగా వారు పాణిగ్రహణం చేసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తలంబ్రాలు పోసికొన్న తరువాత వరుడు వధువు యొక్క చేతిని [గ్రహించి “గృహ్హామి తే” మొదలైన మంత్రాలు 
చదువుతాడు. కొందరీపాణిగహమే ముహూర్తమని భావిస్తారు. తెలుగునాట మంగళసూత్ర ధారణం వివాహంలో ముఖ్యవిధి. 
అది ఈ ఘట్టంలో పేర్కొనలేదు. మూలానికి విరుద్దం కాని తెలుగుదనమే తిక్కన చొప్పించినట్టున్నది. (సంపా.) 
క _ పెనుంగుదుట నిడిన చూతం । బును నవమాలికయు. బోలె. బొలుపొంది రతం 

డును నమ్ముగ్ధయు నేకా । సనమున నున్నపుడు నూత్న సౌభాగ్యమునన్‌. 401 


విరాటపర్వము - పంచనూశ్వాసము 763 


ప్రతిపదార్థం: పెనుంగుదుటన్‌= పెద్దపాదులో; ఇడిన= ఉంచిన; చూతంబును= మామిడి మొక్కయును; నవమాలికయున్‌+పోలెన్‌= 
నవమల్లికగా లతవలె; అతండును= అభిమన్యుడును; ఆ+ముగ్రయున్‌= ఆ ఉత్తరయును; ఏకాసనమునన్‌= ఒకే ఆసనంపై; 
ఉన్నపుడు= కూర్చున్నపుడు; నూత్న= కొత్తదైన; సాభాగ్యమునన్‌= అందంతో; పొలుపొందిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: పెద్ద కుదుటిలో పెట్టిన మామిడియొక్క నవమల్లికాలత వలె ఒకే ఆసనం మీద కూర్చున్నపుడు ఆ 
అభిమన్యుడూ, ఉత్తరా (క్రొత్త శోభతో (ప్రకాశించారు. 


సీ, కోర్ములు గెడం గూడుకొని పార మేదిన । చిత్తంబు లూటిట( జిగురులొత్త( 
బులకాంకురములకు( దలతాంకుడై యిరు । మేనను మవ్వంబు మిగిలి పొదల. 
దటి వేచి చనంబోయి తడంబడి మార్గతి | వడిచూపు లాదట బయలుపటుప( 
జెమటల తావులు తమలోన( గలసి వే । టొక్క సౌరభమయి చొక్కుసేయ. 


తే. గాఢ సంస్పర్శ భంగులు గలుగునట్టి । హోమ సమయ కృత్యంబుల నొదవి సౌఖ్య 
రసము వెన్నిట్ట పొరింబొరి గ్రమ్ముదేర । సమ్మదాంబుధి( దేలిరి సతియు( బతియు. 402 


ప్రతిపదార్థం: కోర్కులు= కోరికలు; కెడన్‌= (ప్రక్కను; కూడుకొని= కలిసి; పారము= అంతమున; ఏదిన= చేరిన; చిత్తంబులు= 
మనస్సులు; ఊజటన్‌= ఉపశమించటంతో; చిగురులు+ఒత్తన్‌= చిగిర్భగా; పులక+అంకురములకున్‌= గగుర్చాటులకు; తలతా( 
కుడు+ఐ= పట్టక; ఇరుమేనను= రెండు శరీరాలందును; మవ్వంబు= ఉత్సాహం; మిగిలి= ఎక్కువై; పొదలన్‌= వ్యాపించగా; 
తటీ= తగిన సమయం; వేచి= (ప్రతీక్షించి; చనన్‌+పోయి= వెళ్ళబోయి; తడ(బడి= తడబాటు చెంది; మాగ్గతి= మరొక మార్గం; 
పడి= పొంది; చూపులు= దృష్టులు; ఆదటన్‌= ఆసక్తిని బయలుపడ(గ= వ్యక్తం చేయగా; చెమటల తావులు= చెమటల 
వాసనలు; తమలోనన్‌= వాటిలో అవి; కలసి= కలిసి; వేరొక్క సౌరభము+అయి= మరొక పరిమళమై; చొక్కు+చేయన్‌= 
పారవశ్యము కల్గించగా; గాఢ= దృఢమైన; సంస్పర్శ= స్పర్శ్భయొక్క; భంగులు= రీతులు; కలుగునట్టి= కల్గిన; హోమ= 
హోమంచేసే; సమయ= వేళ అందలి; కృత్యంబులన్‌= పనులందు; సౌఖ్యరసము= సుఖానుభూతి; ఒదవి= కలిగి; పెన్నిట్ట 
(పెను+నిట్ట) పెద్ద (ప్రవాహమై; పారిన్‌+పొరిన్‌= మాటిమాటికి; (క్రమ్ముదేరన్‌= ఆ(క్రమించగా; సతియున్‌= ఉత్తరయును; 
పతియున్‌= అభిమన్యుడును; సమ్మద+అంబుధిన్‌= సంతోషమనెడి సముద్రంలో; తేలిరి= మునిగి తేలారు. 


తాత్సర్యం: కోరికలన్నీ దగ్గరకు చేరుకొని తీరం చేరి విశ్రాంతిగా పుట్టుకొస్తున్నాయి. మేని పులకింతలు ఒక 
శరీరంలో పట్టక రెండు శరీరాలలో కూడా విస్తరించటంతో ఉత్సాహం పెరిగిపోయింది. చూపులు సమయం 
చూచుకొని వెళ్ళబోయి, తడబడిపోయి మరొక దారిపట్టి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. చెమటలు కలిసిపోయి 
హోమ।ద్రవ్యవాసనలతో కలిసి ఒకానొక సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. హోమాలు చేసేటప్పుడు దగ్గరగా గాఢంగా 
స్పర్శ కలిగి వచ్చిన సౌఖ్యం (ప్రవాహంగా పెరిగి మాటిమాటికి వ్యాపించగా ఆ దంపతులు ఇరువురు సంతోష 
సముద్రంలో మునిగి తేలారు. 


నిశేషం: అలం: స్వభావోక్తి, రూపకం. 1. పాణి[గ్రహణానంతరం ప్రధానహోమం, లాజహోమం, జయాదిహోమాదులు వధూవరుల 
చేత చేయిస్తారు. అందులో గార్హస్ట్య ధర్మంలో ఆలుమగలు చేయవలసిన ధర్మాల నన్నింటిని అగ్నిసాక్షిగా మంత్రసహితంగా 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతీకాత్మకంగా చేయిస్తారు. అందువలన (ప్రక్క(ప్రక్క నుండే వధూవరుల శరీరాలు అంగాలు పరస్పరం గాఢ స్పర్శకు 
లోనౌతూ ఉంటాయి. ప్రప్రథమంగా లభించే ఆ గాఢ సంస్పర్శ భంగులు కలిగించే అనుభావ, సాత్తిక విభావాలను తిక్కన 
ఒక (క్రమ విన్యాసంలో ఈ సీసపద్యంలో వర్షించాడు. ఒకొక్కసారి మనసులో కోరికలు మోసులెత్తగా కావాలని ఇద్దరూ దగ్గరగా 
ఒత్తుకొని కూర్చుండగా కోరికలు తీరినట్టు ఏదో తృప్తి మనసులలో మొలకెత్తితే వారి మనసులలో సౌఖ్యరసం (ప్రవాహంగా 
ఉదయించినట్లు సంతోషించారు. నిరంతర స్పర్శవలన వారి శరీరాలపై పులకలు మరల మరల మొలిచి తబ్బిబ్బు చేయగా 
మేనులు మెత్తపడి మరింత కలుసుకొనటానికి పూనుకోగా సౌఖ్యరసం మాటిమాటికీ పెల్లుబికింది. ఇరువురూ సమయం చూచి 
చూపులు కలుపుకొనటానికి ప్రయత్నించి కూడా లజ్జచేత తడబాటుపడి పక్కచూపులు సారించి మనసులోని అనురాగాన్ని 
బయట పెట్టుకొంటూండగా వారి సౌఖ్యరస ప్రవాహం విస్తరించింది. తమ లోగుట్టులు తమంతట తామే బయట పెట్టుకొనటం 
వలన స్వేదం సాత్మికభావంగా అంకురించింది. ఇరువురి చెమటల తావులూ కలిసి ఒక వింత సుగంధాన్ని కలిగిస్తూ ఉంటే 
స్వేదగంధసంగమం వారిని సౌఖ్యరసాంబుధిలో ఓలలాడింపజేసింది. నాలుగురకాల స్పర్శభంగుల నాశ్రయించి వారి సౌఖ్యరసం 
పుట్టి, క్రమంగా ఏరై, మాటిమాటికీ పొంగి, వరదగా వ్యాపించి, సము[ద్రంవలె సమృద్దమైనదని ధ్వని. 


2. ఉత్తమజాతి దంపతుల రతి భావజన్యస్వేదం కూడా పరిమళవంతంగా ఉంటుందని కామశాగస్తకారుల అభిప్రాయం. 
అగ్నికార్యం చేసేటప్పుడు కలిగే వేడివలన కూడా స్వేదం కలుగవచ్చును. అది శ్రమవలని స్వేదం. తిక్కన స్పర్శసౌఖ్యంవలన 
కలిగే సాత్మికభావమైన స్వేదాన్నే వర్ణించాడు. (సంపా.) 


వ. ఇవ్విధంబున వివాహంబు నిర్వహించి మత్స్యమహీనాథుండు మణిభూషణంబులు రుచిరాంబరంబులు. 
గర్పూరాది సుగంధ ద్రవ్యంబులు( దాంబూలంబుల తోడి పళ్లెరంబుల6 బచరించి పాండవులకు వాసుదేవ 
పూర్వకంబుగాం గట్టనిచ్చి, పురోహిత ప్రకరంబునకు నిప్పించి, యాజ్ఞసేనీ సుభద్రలకు సనురూపాభరణ 
పరిధానంబు లంతఃపురవర్తు లైన యర్హ జనంబులచేతం బుచ్చి, సౌభద్రునకు భద్రసామజసప్తశతియును, 
లోకోత్తర తురంగ దశ సహస్రంబును, సలక్షణ గోపంచలక్షయు, రథంబులు రెండు వేలును, దాసదాసీ 
జనంబు లక్షయు, మజియు నానా ప్రకారంబు లగు ధనంబులు నరణం బిచ్చె; నమ్మహనీయ మహోత్సవంబు 
మంగళ సంవిధాన సావధాన పుణ్యాంగనలవలనను, నృత్త గీతాది వైచిత్య మనోహర వారనారీజనంబుల 
వలనను, వినూత్న రత్న్వమయ భూషణాది దీప్తవేష విరాజమాను లగు కుమారుల చతుర పరిహాసాది 
విలాసంబుల వలనను, బ్రభూత విభవ విభ్రాజితు లగు రాజసూనుల మాననీయ గరిమలలిత విహార 
విశేషంబులవలనను. బాంచాలయాదవ కేకయాది బాంధవ మహిత మహిమాంచిత సంచరణంబుల 
వలనను, నానంద నిష్యంది పాండునందన సౌహార్దంబు వలనను మత్సమనుజపతి మందిరంబు పరమ 
సంపద్ధరితంబై యుండె' నని చెప్పిన విని వైశంపాయనునితో జనమేజయుండు. 403 


ప్రతిపదార్థం: మత్స్యమహీనాథుండు= విరాటుడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వివాహంబు= పెళ్ళిని; నిర్వహించి= జరిపి; 
మణిభూషణంబులు= మణులు పొదివిన అలంకారాలను; రుచిర+అంబరంబులున్‌= (ప్రకాశించే వ(స్రాలను; కర్ఫూర+ఆది= 
కర్పూరం మొదలైన; సుగంధ |ద్రవ్యంబులున్‌= పరిమళ (ద్రవ్యాలను; తాంబూలంబుల తోడి= తాంబూలాలున్న; పళ్లెరంబులన్‌= 
పళ్ళెములందు; పచరించి= ఉంచి; పాండవులకున్‌= పాండవులకు; వాసుదేవ పూర్వకంబుగాన్‌= శ్రీకృష్ణునకు ముందుగాను; 


విరాటపర్వము - పంచమాశ్వాసము 765 


కట్టన్‌+ఇచ్చి= కట్టుకొనటానికి కానుకలుగా ఇచ్చి; పురోహిత (ప్రకరంబునకున్‌= (బ్రాహ్మణుల సముదాయానికి; ఇప్పించి= 
బహుమతు లిప్పించి; యాజ్ఞసేనీ= (ద్రౌపదికి; సుభద్రలకున్‌= సుభ(ద్రకును; అనురూప= తగిన; ఆభరణ= నగలను; 
పరిధానంబులు= వ(స్తాలను; అంతఃపుర వర్తులు+ఐన= రాణివాసంలో ఉండునట్టి; అర్హజనంబులచేతన్‌= తగిన జనులచేత; 
పుచ్చి= పంపించి; సౌభ(ద్రునకున్‌= అభిమన్యుడికి; భద్రసామజ= భ(ద్రగజములు; సప్తశతియును= ఏడువందలున్నూ; లోకోత్తర= 
మేలుజాతివైన; తురంగ= గుర్రాలు; దశ సహ(స్రంబును= పదివేలును; సలక్షణ= మంచి లక్షణాలు గల; గోపంచలక్షయున్‌= 
అయిదులక్షల గోవులను; రథంబులు= రథాలు; రెండువేలును; దాసదాసీ జనంబు= దాసులు, దాసీలు; లక్షయున్‌= ఒక్క 
లక్షమందిని; మజీయున్‌= ఇంకా; నానా (ప్రకారంబులు+అగు= అనేక రకాలైన; ధనంబులును= ధనములను; అరణంబు= 
అల్లుడి కిచ్చే (ద్రవ్యం; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ+మహనీయ= ఆ గొప్పదైన; మహా+ఉత్సవంబు= గొప్ప ఉత్సవం; మంగళ 
సంవిధానం= మంగళకర (ద్రవ్యాలను సమకూర్చటంలో; సావధాన= (శద్ధకల; పుణ్యాంగనల వలనను= సువాసినుల చేతను; 
నృత్తగీత+ఆది= నాట్యం, గానం మొదలైన; వైచిత్య= అద్భుతమైన; మనోహర= అందమైన వారనారీ= వేశ్యాస్త్రీల; 
జనంబులవలనను= సముదాయం వలన; వినూత్న= (క్రొత్తదైన; రత్నమయ= రత్నాలతో చేసిన; భూషణ+ఆది= నగలు 
మొదలైన వాటిచేత; దీప్త= (ప్రకాశించిన; వేష= వేషంతో; విరాజమానులు+అగు= ధగధగలాడే; కుమారుల= రాజయువకులయొక్క; 
చతుర= నేర్పుగల; పరిహాస+ఆది= వేళాకోళాలు మున్నగు; విలాసంబుల వలనను= సరదాలతోను; ప్రభూత= ఎక్కువైన; 
విభవ= సంపదతో; విభ్రాజితులు+అగు= (ప్రకాశించే; రాజసూనుల= రాజకుమారులయొక్క; మాననీయ= గౌరవించదగిన; 
గరిమ= గొప్పవయిన; లలిత= అందమైన; విహార విశషంబుల వలనను= రకరకాల విహారాల వలన; పాంచాల= పాంచాల 
దేశీయులు; యాదవ= యాదవ వంశీయులు; కేకయ+ఆది= కేకయ దేశీయులు మున్నగు; బాంధవ= బంధువులతో; 
మహిత= గొప్పదైన; మహిమ+అంచిత= మహిమచేత గొప్పది అగు; సంచరణంబుల వలనను= విహారాలచేతను; ఆనందనిష్యంది= 
ఆనందం (స్రవించే; పాండునందన= పాండవులయొక్క; సౌహార్దంబువలనను= మంచిమనస్సు కలిగి ఉండటం వలన; 
మత్స్యమనుజపతి మందిరంబు= విరాటుడి గృహం; పరమ= గొప్పదైన; సంపద్‌+భరితంబు+ఐ= సంపదతో నిండినద్దె; 
ఉండెనున్‌= ఉండింది; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని; వైశంపాయనునితోన్‌= వైశంపాయన మహర్షితో; జనమేజయుండు= 
జనమేజయమహారాజు. 


తాత్పర్యం: విరాటరాజు ఈ రీతిగా ఉత్తరాభిమన్యుల వివాహం నిర్వహించాడు. మణిభూషణాలు, మంచివ(స్తాలు, 
కర్పూరం మొదలైన పరిమళ (ద్రవ్యాలు, తాంబూలాలు పెట్టిన పళ్ళెంలో పెట్టి ముందుగా శ్రీకృష్ణుడి కిచ్చి. తరువాత 
పాండవుల కిచ్చాడు. పురోహితులందరికీ ఇచ్చాడు. (ద్రౌపదికి, సుభద్రకు తగిన ఆభరణాలు, వస్త్రాలు అంతఃపుర 
జనులచేత ఇప్పించాడు. ఇక అభిమన్యుడికి భద్రగజాలు ఏడువందలు, జాతిగు[ర్రాలు పదివేలు, సలక్షణమైన 
గోవులు అయిదులక్షలు, రథాలు రెండువేలు, దాసదాసీ జనం లక్ష - ఇవిగాక ఇంకా రకరకాల ధనాలు అరణంగా 
ఇచ్చాడు. ఆ కల్యాణ మహోత్సవం అంత గొప్పగా జరిగిందంటే కారణం - ఎక్కడ ఏవి సమకూర్చాలో అట్లా శ్రద్దగా 
చేసిన సువాసినులు, ఆట పాటలతో అందరినీ అలరించే వేశ్యాజనం, రత్నాభరణాలు పెట్టుకొని మంచివేషంతో 
నేర్పుగా పరిహాస విలాసాలు చేసిన రాజకుమారుల విహారాలు, పాంచాల, యాదవ, కేకయాది బంధువుల సంచారాలు, 
పాండవుల ఆనందం వెల్లివిరిసే సౌహార్హం-వీటి అన్నిటితో విరాటుడి మందిరం సర్వసంపత్సమృద్దం అయింది. 
అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, _ 'కుంతీనందను లట్ల । త్యంత విభవ మెస(గ( బరిణయము చేసి సుహృ 
త్సంతోషోజ్వలులై తద | నంతర మెబ్బంగి నడచి?” రనవుడు. బ్రీతిన్‌. 404 


ప్రతిపదార్థం: కుంతీనందునులు= పాండవులు; అట్టు= ఆ రీతిగా; అత్యంత విభవము= ఎక్కువ వైభవం; ఎస(గన్‌= ఎక్కువ 
కాగా; పరిణయము= వివాహం; చేసి= జరిపి; సుహృత్‌= స్నేహితులయొక్క; సంతోష+ఉజ్ఞ్యలులు+ఐ= సంతోషంతో (ప్రకాశించేవారై; 
తదనంతరము= ఆ పిమ్మట; ఏ+భంగిన్‌= ఏ రీతిగా; నడచిరి?= (ప్రవర్తించారు?; అనవుడున్‌= అని (ప్రశ్నించిన తరువాత; 
ప్రీతిన్‌= ప్రీతితో. 


తాత్పర్యం: “పాండవులు ఆ విధంగా వివాహం అత్యంత వైభవంగా జరిపించి, మిత్రులకు సంతోషం కలిగించి, 
తరువాత ఏ రీతిగా ప్రవర్తించారు?" అని అడుగగా అతడు ప్రీతితో. (ఇట్లా అన్నాడని తరువాతి ఉద్యోగపర్వం 
ప్రథమాశ్వాసంలోని పద్యంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


చ. అమృతమయాత! భక్తిసుగమానుభవోజ్జ్వల దివ్యవర్మ! ష 
టృమయ గతానుభావ! పురుష త్రయతా వివృత స్వభావ! ని 
ర్మమ హృదయైకవాస! మునిరంజన నిత్యవిలాస! దోష సం 
గమ వినికర్తనా! పరమ గౌరవ ధుర్య పద ప్రవర్తనా! 405 


ప్రతిపదార్థం: అమృతమయ= అమృతమయమైన; ఆత్మ!= ఆత్మకలవాడా!; భక్తిసుగమ= భక్తిచేత సులభమైన; అనుభవ= 
అనుభవంతో; ఉజ్ఞ్యల= (ప్రకాశించే; దివ్యవర్త్మ!= దివ్యమైన మార్గం కలవాడా!; షట్బమయ= ఆరు మతాలను-ఆరు సమయాలను; 
గత= పొందిన; అనుభావ!= ఆశయం కలవాడా! (షట్టమయగతానుభావ-శైవ, వైష్ణవ, శాక్త సౌర, వైదిక, సౌగతము లనెడి ఆరు 
సిద్దాంతాలయందును తెలియబడే ప్రభావం కలవాడా! లేదా- సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక పూర్యోత్తర మీమాంసలనెడి 
దర్శనషట్కంచేత తెలియబడే (ప్రభావం కలవాండా! లేదా షట్బమయ- షట్కాలములయందును - అరుణోదయ, సూర్యోదయ, 
సంగవ, మధ్యాహ్న, సాయం, అర్హరాత్రములందలి ఆరాధనంచేత భక్తులచే పొందబడు అనుభవం కలవాడా!); పురుష 
త్రయతా= (బ్రహ్మవిష్ణుమహేశ్యరులనెడి ముగ్గురు పురుషులగుటతో; వివృత= వివరించబడిన; స్వభావ!= సృష్టి స్థితలయముల 
స్వభావం కలవాడా!; నిర్మమ= మమకారంలేని; హృదయ= హృదయమే; ఏకవాస= ముఖ్యమైన నివాసంగా కలవాడా!; మునిరంజన= 
మునులను రంజింపజేసే; నిత్యవిలాస!= నిత్యమైన విలాసాలు కలవాడా!; దోష= దోషాలతోడి; సంగమ= సంబంధాన్ని; 
వినికర్తనా!= కత్తిరింపజేసేవాడా!; పరమ= మిక్కిలి; గౌరవధుర్య= గౌరవభావంకల; పద= పదవియందు; (ప్రవర్తనా!= ప్రవర్తించేవాడా! 


తాత్సర్యం: అమృతమయమైన ఆత్మ కలవాడా! భక్తి సులభమైన అనుభవం కల దివ్యమార్గం కలవాడా! ఆరు 
మతములందున్న అభిప్రాయం కలవాడా! ముగ్గురు పురుషులుగా వివరించబడిన స్వభావం కలవాడా! మమకారం 
లేని హృదయమే నివాసంగా కలవాడా! మునులను రంజింపజేసే నిత్య విలాసాలు కలవాడా! దోష సంబంధాన్ని 
ఛేదించేవాడా! గొప్ప గౌరవం కల పదవియందు ప్రవర్తించేవాడా! హరిహరనాథా! 


విరాటపర్వము - పంచమాశ్వాసము 767 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. ఈ పద్యంలో హరిహరనాథస్వామిని పరతత్త్యంగా తిక్కన దర్శించి కీర్తిస్తున్నాడు. షట్సమయాలు= 
ఆరు సిద్దాంతాలు- శైవ, వైష్ణవ, శాక్త సౌర, వైదిక, సౌగత సిద్దాంతాలు; ఆరు దర్శనాలు- సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, 
పూర్యోత్తర మీమాంస దర్శనాలు; పురుషృత్రయం= బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. 


క దుర్వహ పటుతాపత్రయ । నిర్వాపణ కరణ, బోధ నిర్మలజన హృ 

త్పర్వాచరణ, మహాసుర । గర్వహరణ! తత్వ సంప్రకాశనకరణా! 406 
ప్రతిపదార్థం: దుర్వహ= వహింపరాని; పటు= గొప్పదైన; తాపత్రయ= మూడు తాపములను; నిర్వాపణకరణ= పోగొట్టటంలో 
పనికలవాడా!; బోధ= జ్ఞానంతో; నిర్మల= స్వచ్చమైన; జన= జనులయొక్క; హృద్‌= మనస్సులకు; పర్వ+ఆచరణ= పండుగ 
చేసేవాడా!; మహా+అసుర= గొప్ప రాక్షసుల; గర్వ+హరణ!= గర్వాన్ని పోగొట్టేవాడా!; తత్త= పరబ్రహ్మతత్తాన్ని; సంప్రకాశన= 
ప్రకాశింపచేయటంలో; కరణా!= ముఖ్యసాధనమైనవాడా! 
తాత్పర్యం: వహించలేని తాపత్రయాలను అణచే పనిగలవాడా! జ్ఞానంతో నిర్మలమైన జనుల హృదయాలకు 
ఆనందం కలిగించేవాడా! గొప్ప రాక్షసుల గర్వం పోగొట్టేవాడా! పరబ్రహ్మతత్తాన్ని ప్రకాశింపజేసే ప్రయోజనం 


కలవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: అంత్యాను ప్రాస. ఇందులో హరిహరనాథుడిని సగుణుడిగా భావించి తిక్కన కీర్తించాడు. 1. తాపత్రయం; 
ఆధ్యాత్మిక. ఆధిదైవిక. ఆధిభౌతిక రూపాలైన తాపాలు. 'నిర్వాపణ నిపుణ” అనే పాఠానికి బదులు 'నిర్వాపణ కరణి అనే 
పాఠం (గ్రహించబడింది. అయినను 'నిర్వాపణ నిపుణ” - అనే పాఠమే కవి హృదయసమ్మతంగా గోచరిస్తూవుంది. 


మాలిని; 


నిగమ కుసుమ గంధోన్న్మేష భూతాభిధానా! 
సగుణ విగుణ లీలా! సౌమ్య సాక్షిత్వ నానా 
జగదవన పిధాన స్టెర్య దత్తావధానా! 

యై క! 


నగశరధి నివాసా నంద సంస్తూయమానా! 407 


ప్రతిపదార్థం: నిగమ= వేదాలనెడి; కుసుమ= పుష్పాలయొక్క; గంధ= సువాసనయొక్క; ఉన్మేషభూత= వికాస రూపమయిన; 
అభిధానా!= పేరు కలవాడా!; సగుణ= ఉత్తమ గుణాల యొక్కయు; విగుణ= విరుద్ధ గుణాలయొక్కయు; లీలా!= విలాసాలు 
కలవాడా!; సౌమ్య= శాంతమనే గుణంతో; సాక్షిత్వ= సాక్షీభావం అనే గుణంతో; నానాజగత్‌= అనేక లోకాలయొక్క; అవన= 
రక్షించటం; పిధాన= లయం చేయటం; స్టైర్య= స్థిరభావంతో ఉంచటం (పాలనం) అనే మూడు పనులలో; దత్త+అవధానా!= 
నెలకొల్పబడిన శ్రద్ద కలవాడా!; నగ= పర్వతం మీదను (హరపక్షాన); శరధి= సము(ద్రంలోనూ (హరిపక్షాన); నివాస= 
నివసించటం చేత; ఆనంద= సంతోషం కలవాడవని; సంస్తూయమానా!= (భక్తుల చేత) బాగా కీర్తించబడేవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! వేదాలనే పూలకు సువాసనవంటి వేదాంతతత్త్యమే పేరుగా కలవాడా! సద్దుణాలనూ, 
దుర్గుణాలనూ విలాసాలుగా కలవాడా! సృష్టి స్థితి లయాలవంటి జగద్వ్యాపారాలను శాంతుడవై, సాక్షీభూతుడవై 
శ్రద్దతో గమనిస్తూ ఉండేవాడా! హరుడవై పర్వతంమీదా, హరివై సముద్రంలోనూ నివసించటం చేత ఆనందిస్తూ 
ఉంటావని భక్తులచేత విశేషంగా కీర్తించబడేవాడా! 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం, అంత్యాను ప్రాసం. ఇందులో హరిహరనాథమూర్తిని కీర్తించాడు. ఆనందశబ్ద ము(ద్రితంగా ఈ 
పద్యాన్ని రచించాడు. మాలినీవృత్తానికి ప్రతిపాదంలో వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. తొమ్మిదవ అక్షరం 
యతిన్థానం. (ప్రాసనియమం ఉన్నది. 

థి 


గద్యము: 


ఇది శ్రీమదుభయకవిమిత్ర, కొమ్మనామాత్యపుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు సర్వంబును పంచమాశ్వాసము. 


విరాటపర్వము సమాప్తము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన ఉభయకవిమిత్రుడనే బిరుదం కలవాడూ, కొమ శనామాత్యుడి పుత్రుడూ, పండితులను 
ఆరాధిస్తూ (పండితులచేత ఆరాధింపబడుతూ) (ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీమహాభారతంలో అయిదవ ఆశ్యాసంతో పూర్తయిన విరాటపర్వం. 


విరాటపర్వంలో అయిదన ఆశ్వాసం సమాప్తం. 


విరాటపర్వం సర్వం ముగిసింది. 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 7 
ఉద్యోగపర్వము 


కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 
దాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 
2013 


KAVITRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Udyogaparvamu of Tikkana Somayaji 
Vol.VIl. 


Commentary by 
Dr. Jonnalagadda Mrityunjaya Rao- 1,2 Cantos 
Sri Mudivarthi Kondamacharyulu- 3,4 Cantos 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.606 
First Edition : August 2000 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 14.౩. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 
6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


శ్రీవారిసేవలో... 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 


సదా 


కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమన్యృత్త నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వతీం వ్యానం తతో జయ ముదీరయేత్‌ 


ఉద్యోగ పర్వం ధర్నానికి జయం అనే నానుడిని సార్థకం చేసే భారతంలో ఉద్యోగానికి ఆరంభ ఘట్టమని చెప్పవచ్చు. 
సామాన్యంగా విరాట, ఉద్యోగ పర్వాలనుకలిపి పారాయణం చేయడం, వ్యాఖ్యానించడం ఆనవాయితీగా ఉన్నప్పటికి తిరుమల 
తిరుపతి దేవస్థానాలు తిక్కన విరాట పర్వాన్ని సవ్యాఖ్యానంగా గోదావరి పుష్మరాలలో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 
కృష్ణా పుష్మరాలకు ముందు ఉద్యోగ పర్వాన్ని విడుదల చేయడం జరుగుతున్నది. 


ఉద్యోగ పర్వం ఒక విధంగా మహా భారత పాత్రల అంతరంగాల వివరణ పర్వం. ఇక్కడ సమరమో, సంధానమో అనే 
చర్చ జరిగింది. ధర్మరాజు, భీముడు మున్నగు వారి మనస్తు ములాన్ని ప్రకటించే ఘట్టం. దానికి తోడు ద్రౌపది మున్నగువారి 
మనసును కూడ తెరిచిపెట్టేందుకు అవకాశం. ఈ మధ్యలో ఆవలిగట్టు పైన దుర్యోధనాది దుష్ట చతుష్టయం, కుంతి, 
విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్మద్రోణుల అంతరంగం కూడ స్పష్టమౌతోంది. మరొకవైపు కర్ణ భేదనము, కుంతీ 
కర్ణ సంవాదము మొదలైనవి ముఖ్య ఘట్టాలిందున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైంది పరమాత్ముని అతి మానుషలీలాచేష్టితాలైన 
పరస్పర విరుద్ధ విపరీత శక్తులను శ్రీ కృష్ణుడు తన కార్యంలో అనగా ధర్మసంస్థాపనలో వినియోగించుటకు పన్నే పన్నాగం 
అంటే ఆయన సర్వ శ్రేష్ట రాజ కార్య దురంధరత్వం గురు లఘు విన్యాసాలతో ఇందు నిరూపించబడింది. అందువలననే 
ఉద్యోగపర్వం పాఠకుల మనస్సులను లెస్సగా ఆకట్టుకుంటుంది. 


ముఖ్యంగా ధృతరాహ్ష్రుడి సభలో సంధిసమకూర్చడానికి వచ్చిన పరమాత్మను పట్టి బంధించడానికి దుర్యోధనాదులు 
ప్రయత్నించినపుడు ఆయన విశ్వరూపాన్ని ప్రకటించడం, దాన్ని ధృతరాషుడు విశేష జ్ఞాన దృష్టితో చూడడం జరుగుతుంది. 
మరల తాను అంధుడు కావాలను కోవడం అతడి మానసిక పరిస్థితిని విస్ఫుటంగా తెలియజేస్తుంది. తిక్కన సోమయాజి 
వ్యాసులవారిని అనుసరించి అనువదించినా తెలుగులో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహాకృతిని వ్రాసి ఆంధ్రులకు మవోపకారం 
చేశారు. దానికి వ్యాఖ్యానాన్ని డా. జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు, మహాకవి ముదివర్తి కొండమాచార్యులవారు రచించి 
భారతార్గాన్ని ఆంధ్రులకు సుగమం చేశారు. వారికి ధన్యవాదములు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు వ్యాఖ్యాన సహిత మహాభారతానికి ప్రధాన సంపాదకులుగా శ్లాఘ్యమైన కృషి చేస్తున్నారు. 
ఆయన సంతరించిన విశేషవివరణలు, పీఠికలు, కథాసం[గ్రహాలు ఆంధ్రమహాభారత పరమార్ధాన్ని, స్పష్టంగా, సరళంగా 
తెలియజేస్తున్నాయి. అందుకు వారికి నమోవాకాలు. 


అనతి కాలంలోనే ప్రతులన్నీ చెల్లిపోయిన కారణంగా పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాము (2006). ఎప్పటిలాగే చదువరులు 
ఉద్యోగపర్వాన్ని ఆదరాభిమానాలతో స్వాగతిస్తారని ఆశిస్తున్నాము. 


కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహనిర్మాణం, 

థ (30) రి Mm ఆఅ అ 

పోతన భాగవత (ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, 'శ్రీనివాస బాలభారతి' పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్యాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాదికార్య(క్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
ఆంధ్రభాగవత (ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్శ్భణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -” 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము'” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వ్రాసినట్లే అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


అనంతరము ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
ఉండవలను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటరోగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్జు ప్రిన్సిపాల్‌, 


యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


x 
ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్టానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్రతులను, పథధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


XIV 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచే యాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల [వ్రాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు |ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిని పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


xv 
సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్వోత్తమరావు 

సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదిన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన ‘క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 
'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాతి 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడ నున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుమల తిరుపతి 
దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతం” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 


ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా(గంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 


XVI 


తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. 
సాహిత్య ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి 
వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ 
సహకారలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతమును 
ఆం(ధ్రావళికి అందజేయటంలో (ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, 
సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్యాంసులందరికి 
నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడం వేగాన్ని 
పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానికపండితవర్యుల ఒక ఉప సంఘం (ఎడిటోరియల్‌సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్తానం ఆమేరకు ఎడిటోరియల్‌ 
కమిటీలో ఉన్న డా॥ కె. సర్యోత్తమరావు, స్థానికులైన విద్వాంసులు, పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే ఆరణ్యపర్వం 
మొదలుకొని తక్కినపర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి (ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥కోరాడ రామకృష్ణ తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ 
గారికి, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ. పార్పతీశ్య్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామివారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 


శ్రీ అజేయ కల్లం, ఐ.ఎ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహా మండలి సభ్యులు 


డా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి 
(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. బుద్ధన్న డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి, 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


ఆచార్య ఎం. కులశేఖరరావు 


కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦౭ వష రాలు చు ల ఫం లా 


జ గ కా నా 
© WD = అఆ 


mu డా 
A రా ౮౯ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


స డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
. డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. డాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 
డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 

ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 
విరాట. ఆశ్వా. 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ. ఆశ్వా. 8 

ద్రోణ. ఆశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. 5 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 

శల్య. ఆశ్వా. 1 

స్త్రీ. ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 12; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా, 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా. 5 

శాంతి. ఆశ్వా. 6 

ఆను. ఆశ్వా. 1,2 

ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆనుశాసవికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సత్ర 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభవి క్రీడితం 
శార్లూలవి క్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


[పీఠిక విషయసూచిక:;-1. ఉద్యోగపర్వం ఉత్కంఠాపర్వం- పు.2౫ 2. నాలుగు ఉపాయాలు: నాలుగు ఆశ్వాసాలు-పు.2 ౫ 
(1) సామోపాయం: ప్రథమాశ్వాసం- పు.2౫ (2)దానోపాయం: ద్వితీయాశ్వాసం-పు.4 ౫ (3)భేదోపాయం: తృతీయాశ్వాసం- 
పు.6 ౫ (4)దండోపాయం: చతుర్థాశ్వాసం-పు.కి ౫ 3.ఉద్యోగపర్వం షాడ్గుణ్య ప్రయోగరంగం-పు.8 ౫ (1)సంధి-పు.10 ౫ (2)విగ్రహం- 
పు.11౫ (3)ఆసనం-పు.12 ౫ (4)సంశ్రయం-పు.12 ౫ (5)ద్వెధీభావం-పు.12 ౫ (6)యానం-పు.13 ౫ 4.రాయబారాల చదరంగం 
ఉద్యోగపర్వం-పు.13 ౫ (1)ధర్మరాజు కొరకు హితులు సాగించిన పురోహిత దౌత్యం-పు.15 ౫ (2)ధర్మరాజును గురించి 
ధృతరాష్ట్రుడు చేసిన అమాత్యదౌత్యం-పు.16 ౫ (3)ధర్మరాజే ధర్మనీతి కొరకు చేసిన రాయబారం శ్రీకృష్ణదౌత్యం-పు.17 ౫ 
(4)అహంకారి చేపట్టిన అధిక్షేపదౌత్యం ఉలూకుడి రాయబారం-పు.19 ౫ 5.తిక్కన రచన: నాటకీయత-పు.19 ౫: (1)అంకాలుగా 
గోచరించే సభలు-పు.20౫ (2)రంగాలుగా గోచరించే సమావేశాలు-పు.25 ౫ (3)దృశ్యాలుగా గోచరించే సన్నివేశాలు- 
పు.33౫ (4)చతుర్విధాభినయం-పు.38 ౫ (అ)ఆంగికాభినయం-పు.39 ౫(ఆ)ఆహార్యాభినయం-పు.40 (ఇ) వాచి కాభినయం- 
పు.40 ౫ (ఈ)సాత్త్వికాభినయం-పు.41౫ 6.ఉద్యోగపర్వం-శిల్పానుశీలనం-పు.42 ౫:(1) ఉప న్యాస శిల్పం-వు.45 ౫:(2) ద్రుపద 
పురోహితుడు ప్రత్యక్ష ప్రమాణవాది-వు.46 ౫(3)నంజయుడు అనుమాన వ్రమాణవాది-వు.46 ౫(4) శ్రీకృష్ణుడు 
ఆప్తవాక్యప్రమాణవాది-పు.47 ౫ (5)ధర్మరాజు సమన్వయవాది-వు.51౫ (6)పాత్రోచిత తర్కవైఖరులు- వు.52 ౫ 
7.ఉపాఖ్యానశిల్పం- పు.52౫ 8.మరికొన్ని విశేషాలు -పు.54౫ 9.ఉద్యోగపర్వం: అంతరార్థం- పు.56 ౫: (1)ఉపప్టావ్యనగర 
సమావేశం- పు.57 ౫:(2) శ్రీకృష్ణుడి సహాయక ఘట్టం-పు.57 ౫:(3)శల్ఫ్యుడు కౌరవపాండవులకు ఇరువురికీ సహాయం చేయటం- 
పు.58 ౫(4)పాండవ కౌరవ బల సమీకరణం-పు.58 ౫65) శ్రీకృష్ణుడి రాయబారం-పు.59 ౫౪(6) ధృతరాష్ట్రుడి సభలో శ్రీకృష్ణుడి 
విశ్వరూప ప్రదర్శనం-పు.59 (7) శ్రీకృష్ణుడు కర్ణుడిని దుర్యోధనుడినుండి విడదీయటానికి యత్నించటం- పు.60 ౫:(8)కర్ల్ణుడిని 
పాండవులలో చేర్చటానికి కుంతీప్రబోధం-కర్ణుడి తిరస్కారం- -పు.61::10.కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం- వు.62 ౫ | 
[11.ఉద్యోగపర్వ కథాసారం-పు.64 ౫] 


ఊఉ. “సారపు ధర్మమున్‌ విమలసత్యము. బాపముచేత బొంకుచే. 
బారము. బొందలేక చెడయాటినదైన యవస్థ దక్షు లె 
వ్వార లుపేక్షసేసి రది వారల చేటగు. గాని ధర్మ ని 
స్తారక మయ్యు సత్య శుభదాయక మయ్య్యును దైవ ముండెడున్‌.' (ఉద్యో.3.273) 


“భారతే సార ముద్యోగమ్‌” -అని ప్రసిద్ధి. మహాభారతంలో ఉద్యోగపర్వం సారవంతం. ఆ పర్వంలోని సారమంతా 
ఈ పద్యం. 


“యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్రానృతేన చ, 
హన్యతే (ప్రేక్షమాణానాం హతా స్తత్ర సభాసదః. (సం. 5.93.48) 


ధర్మం అధర్మంచేత, సత్యం అబద్దంచేత చంపబడుతున్నప్పుడు ఎవరు కళ్ళొప్పగించి చూస్తూ ఉండిపోతారో, ఆ 
సభాసదులు నశిస్తారని వ్యాసభట్టారకుడు శ్రీకృష్ణుడినోట పలికించగా, దక్షు లుపేక్ష చేసినా, ధర్మాన్ని ఉద్దరిస్తూ, సత్యానికి 
శుభాన్ని కలిగిస్తూ రక్షిస్తూ దైవం ఎల్లప్పుడూ ఉంటాడని తిక్కనసోమయాజి గోవిందుడినోట అదనంగా అనిపించి అద్భుతమైన 
ముగింపు నిచ్చాడు. అంతేకాదు. సత్యధర్మాలు అసత్యాధర్మాలచేత పీడించబడి లక్ష్యాలను సాధించలేని దీనప్టితికి చేరుతాయే 
కాని నశించవని తిక్కన తీర్చు. వాటిని ఉద్దరించవలసిన బాధ్యత దైవాంశసంభూతులైన రక్షకులకు సహజంగా ఉంటుంది. 


పీర్రిక్ర : 2 


అది వారి ధర్మం, నిత్య సత్యం. దానిని విస్మరించే వారికి చావు తప్పదని వ్యాసభగవానుడు, కీడు తప్పదని తిక్కన 
సోమయాజి. మూలంలో ఈ ప్రభావం సభాసదులకు మాత్రమే పరిమితమైనట్లు స్ఫురిస్తుంది. తెలుగులో ఇది సార్వకాలీనమైన, 
సర్వజనీనమైన సత్యంగా వెలుగొందుతుంది. అంతేకాదు- వ్యాసవాక్యం నిష్టుర సత్యం. తిక్కన పద్యం నిర్మలసత్యం. వ్యాస 
భట్టారకుడి వ్యాఖ్య సభలకు ప్రాధాన్యమున్న సభాపర్వానికీ, ఉద్యోగపర్వానికీ వర్తించేటట్లు కనబడుతుంది. తిక్కనసూక్తి 
అష్టాదశపర్వాలనూ ఆవరించేదిగా వినబడుతుంది. ఈపద్యం ఉద్యోగపర్వసారమే కాదు; మహాభారత పరమార్థ సారం. 


1. ఉద్యోగపర్వం ఉత్కంఠాపర్వం 


“ఉద్యోగః పురుషలక్షణమ్‌”-అని ఒక సాధారణ సూక్తి. “ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీ”-అని హితోపదేశసూక్తి. 
ప్రయత్నంచేయటం పురుషలక్షణం, ఉద్యోగియైన పురుషసింహుడిని లక్ష్మి చేరుతుంది. మహాభారతంలో పురుషసింహులు 
పాండవులు. వారు రాజ్యసంపదకోసం చేసే విశేషయత్నం ఉద్యోగపర్వ కథాంశం. 


పంచమవేదమనీ, కావ్యేతిహాసమనీ పేరుపొందిన ఆంధ్రమహాభారతంలో విరాట-ఉద్యోగపర్వాలు కేంద్రబిందువులు. 
పద్దెనిమిది పర్వాల భారత కథ ఒక త్రాసైతే, ఈరెండు పర్వాలూ త్రాసులో మొగ్గుచూపే ముల్లువంటివి. విరాటవర్వంలో 
పాండవులు అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. పాండవులు బయలు మెరశారు. అభిమన్యుడికీ ఉత్తరకూ 
వివాహమయింది. పాంచాల యాదవాది దేశాధిపతులు వివాహశుభకార్యం ముగిసిన తరువాత పాండవుల భవిష్యత్కార్య క్రమాన్ని 
నిర్ణయించటానికి విరాటరాజు సభాభవనంలో ధర్మరాజువద్ద పెద్ద సభతీర్చారు. పాండవులు రెండవసారి జూదం ఆడినప్పుడు 
రాజ్యాధికారాన్ని పొంది ఉన్నారు. జూదంలో పెట్టిన నియమాలలో రాజ్యప్రసక్తి లేదు. కాబట్టి అరణ్యాజ్ఞాతవాసాలు ముగిసిన 
తరువాత పాండవులకు వారి రాజ్యభాగం రావటమే న్యాయం. దానికోసం ప్రయత్నం చేయాలని నిశ్చయించారు. 


ఉద్యోగమంటే ప్రయత్నం. పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యభాగంకోసం చేసే ప్రయత్నం ఉద్యోగం. 
ఆ యత్నాన్ని వివరించే కథా భాగం ఉద్యోగపర్వం. రాజ్యయత్నం రాజనీతి నాశ్రయించి సాగాలి. రాజనీతిలో ఉపాయాలు 
నాలుగున్నాయి. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. మొదటి మూడు విఫలమైతే చివర ప్రయోగించదగింది 
దండోపాయం- అంటే యుద్ధం. యుద్దానికి సిద్ధమయ్యే సామదానభేదదండోపాయాలను సాగించటం రాజనీతి. దీనిని 
నిర్వహించటమే ఉద్యోగపర్వంలోని ప్రధానవస్తువు. 


మహాభారతం ఒక మహానాటకమైతే విరాటోద్యోగ పర్వాలు అందులో గర్భసంధిగల భాగంవంటివి. అంటే- 
ఇంగ్లీషు డ్రామాలో క్లైమాక్స్‌ (011112౫) వంటివి. పాండవులు ఏ క్షణంలో గుర్తించబడతారో, ఎప్పుడు అజ్ఞాతవాస నియమం 
భంగం కాకుండా పూర్తవుతుందో-అని పఠిత ఉత్కంఠను పొందుతాడు విరాటపర్వం చదివేటప్పుడు. అందువలన ఆ పర్వం 
నానారసాభ్యుదయోల్తాసి. ఉద్యోగపర్వంలో పాండవులకు రాజ్యం దక్కుతుందా? దక్కదా?-అనే ఉత్కంఠ బలంగా కలుగుతుంది. 
మూడు రాయబారాలు సాగినా కథ ముడివీడదు. చివరకు యుద్దమే శరణ్యమని నిశ్చయించేంతవరకు కథలో ఇదమిత్ధమని 
చెప్పలేని ఒక అనిశ్చిత భావం ఉంటుంది. అందువలన ఉద్యోగపర్వం ఉత్కంఠాపర్వం. 


2. నాలుగు ఉపాయాలు: నాలుగు ఆశ్వాసాలు 


ఉద్యోగం ఉపాయాశ్రితం. పాండవోద్యోగంలో ప్రవర్తిల్లిన నాలుగు రకాల ఉపాయాలను వివరించేందుకా అన్నట్లు 


సహజంగా నాలుగు ఆశ్వాసాలు అమరి ఉండటం విశేషం. 


(1). సామోపాయం: ప్రథమాశ్వాసం 


ప్రథమాశ్వాసంలో పాండవ పక్షాన సామోపాయ ప్రయోగానికి ప్రయత్నం ప్రారంభమయింది. బలరాముడి మాటలలో 
అది సూచించబడింది. 


చ. “తమ సగపాలు గోలుపడి దానిన యిప్పుడు గోరు వీరికిన్‌ 
సముచితవృత్తి నిచ్చి తమసామున సంతసమంది యున్కి యు 
క్రము ధృతరాష్ట్ర సూనునకు; దాన నపాయము లేకయుండుం గో 
ప ముడిగి వీరు సేయుదురు బాంధవ; మిజ్జగముం టబ్రియంపడున్‌'. (ఉద్యో. 1. 19) 


వ. “కావున నిక్కార్యం బెడసేయక యొక్కరుం బనుపవలయు....... (ఉద్యో. 1.20) 


అరణ్యాజ్ఞాతవాసాల తరువాత పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యభాగాన్ని రాజైన ధృతరాష్ట్రుడు పిలిచి 
ఇవ్వాలా? లేక పాండవులే ఆక్రమించుకొనాలా? అన్నది సమస్య. ధృతరాష్ట్ర దుర్యోధనులు కుత్సితులు కాబట్టి పాండవులను 
పిలిచి భాగమివ్వరు. ధర్మరాజు బలప్రయోగంతో తన రాజ్యభాగాన్ని అధీనంలోకి తెచ్చికొనవచ్చును. కాని, పెదతండ్రి 
అనుమతిని కోరటానికే నిర్ణయించాడు. ధృతరాష్ట్రుడు పేరుకు ప్రభువైనా ప్రభుత్వం చెలాయిస్తున్నది దుర్యోధనుడు. అడిగితే 
అతడు అంగీకరించడు, తండ్రిచేత అంగీకరింపచేయడు. పాండవులు బలవంతులే అయినా ఒంటరిగా భీష్మాదులతో పోరి 
రాజ్యాక్రమణం చేయటం లోకులు మెచ్చేపని కాదు. అదీకాక సహాయ సహకారాలు తక్కువగా ఉన్నరాజు తాను 
బలవంతుడైనా యుద్దానికి సిద్దంకావటం రాజనీతికాదు. సామోపాయంతో కార్యసాధనం చేయటం సమంజసం. శ్రీకృష్ణ 
బలరామాదులు చెప్పిన సలహా అదే. ధర్మజుడు పెద్దల సలహాలను శిరసా వహించి సామోపాయానికి సమ్మతించాడు. 
ద్రుపద పురోహితుడిని రాయబారిగా పంపే ప్రయత్నానికి అనుమతించాడు. 


ద్రుపదపురోహితుడి రాయబారం సామోపాయంలో ఉండదగినంత సౌమ్యంగా లేదని భీష్మాదులు భావించారు. 


క. “నీ వాక్యము విప్రస్వా । భావికమై యిట్లు శ్రుతికి. బరుషం బైనన్‌ 

భావింప€ గార్యమున యం । దే విధమున సభకు నింత యిష్టంబగునే?' (ఉద్యో. 1. 243) 

అని పితామహుడే వ్యాఖ్యానించాడు. రాజ్యభాగ ప్రసక్తితోపాటు పాండవ పౌరుష ప్రశంస దుర్యోధనాదుల కోపాగ్నికి 
ఆజ్యం పోసినట్లయింది. సామప్రయోగసాధనమైన సంధియత్నం విఫలమయింది. బ్రాహ్మణ వచనంకంటె కురుసభలో 
పాండవులనూ, పార్థపరాక్రమాన్నీ కీర్తించిన భీష్ముడి వాక్కులు కర్ణాదులను కలతపెట్టాయి. సభలో రభస జరిగేవరకు 
వచ్చింది. ధృతరాష్ట్రుడు పాండవదూతను సౌమ్యంగా వారించి, తానూ సామోపాయాన్ని ప్రయోగించనున్నట్లు ప్రతివ్యూహాన్ని 
ప్రకటించాడు. 
ఉ. “మంచిగ నేను బంధులును మంత్రిజనంబులు. బెద్దలున్‌ విచా 

రించి సమస్త భూప్రజకు. బ్రీతిగ బిడ్డలపాలి కిప్లు పు 

త్తెంచెద సౌమ్యు నొక్కరు; మదీయ మనోగతి వారిం గూడి వ 

ర్తించు తెజింగు గైకొనుట దెల్లము కౌరవజాతి కెంతయున్‌. (ఉద్యో. 1. 256) 

పాండవుల రాయబారం దుష్టచతుష్టయానికి అంగీకారం కాలేదు. మరి, ధృతరాష్టుడు నిండుకొలువులో తేల్చి 


చెప్పకుండా, తానూ ఒక రాయబారం నడుపుతానని పూనుకొన్నాడు. అయితే, ఆ రాయబారం-విఫలమైన పాండవ 
సామోపాయాన్ని సఫలం చేయటానికా? సఫలమైన కౌరవయత్నాన్ని కప్పిపుచ్చుకొనటానికా? పాండవ ప్రయత్నాన్ని 


పీర్రిక్ర : 4 


తిప్పికొట్టటానికా? సామోపాయాన్ని ప్రయోగించిన పాండవుల యత్నానికి ప్రతివ్యూహం వన్ని దాన్ని సమూలంగా 
కుప్పకూల్చటానికా? సభలో ఎవరికీ అంచనాలకు అందనట్టు నిపుణంగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. ఏమైనా, ధర్మరాజు 
యుద్దోద్యోగప్రగతిలో ఒకమెట్టు పైకెక్కటానికి బ్రాహ్మణుడి రాయబారం తోడ్పడింది. 


ప్రథమాశ్వాసంలో సంజయుడి రాయబారంకూడా ఉండటం సమంజసం. సంజయుడి రాయబారం ధృతరాష్ట్రుడి 
వక్రరాజనీతిలో కుటిల సామోపాయానికి చక్కని నిదర్శనం. పాండవులు తమ రాయబారం ద్వారా సంధినీ, సహజీవనాన్ని 
కోరారు. అది లభించకపోతే సమరానికి సిద్ధమని ప్రకటించారు. దుర్యోధనుడు పాండవులతోడి సంధికి గాని, సహజీవనానికిగాని 
సమ్మతించడు. కాని, యుద్దానికి కాలుదువ్వుతాడు. ధృతరాష్టుడు కొడుకుమాటను కాదనలేడు; కాని, యుద్ద మంటే 
భయపడతాడు. కొడుకు కోరిక తీరాలి, కొడుకు యుద్ధంలో చావకుండ సుఖంగా ఉండాలి. దానికి మార్గం ఒక్కటే. ధర్మరాజు 
రాజ్యం కోరకూడదు, యుద్దం చేయకూడదు. అతడిని శాంతచిత్తుడిగా మార్చి, సంపదలకు దూరంగా, సమరానికి విముఖంగా 
సాధువృత్తిలో జీవించేటట్టు బోధించాలి. మరొకమాటలో చెప్పాలంటే - ధర్మజుడు యుద్దోద్యోగంలో మొదటి ఉపాయాన్ని - 
సామాన్ని ప్రయోగిస్తే, ధృతరాష్ట్రుడు ధర్మరాజు యుద్దోద్యోగాన్నే పూర్తిగా మాన్పించి. శత్రువిజయాన్ని సౌమ్యంగా సాధించాలని 
యత్నించాడు. ఇది శుక్రరాజనీతిలోని వక్రసామోపాయం. 


క. 'నెయ్యము వాటించి కడుం । దియ్య మెస(గ నలుక లెల్ల. దీబునటులుగా. 
గయ్యమను తలపు లోనుగ |; నయ్యమనందను(డు మానునట్టి తెబి(గునన్‌'. (ఉద్యో.1.271) 


ప్రయోగించిన ధృతరాష్ట్రుడి వక్రనీతి ధర్మరాజువద్ద వికటించింది. తండ్రి నీతిలోని అవినీతిని బట్టబయలుచేసి 
సంజయుడిని సర్టుమణిగేటట్లు చేశాడు యుధిష్టిరుడు. 


క. “ఎదిరిం దమయట్టుల కా । మది. దలంచిన6 బొసంగు6 గాక! మాకుం గుడు మిం 
డిదె మీరు వ్రక్కం గొను. డని | చదురడిచిన మనసుపొందు చక్కంబడునే!' (ఉద్యో.1.312) 


సామోపాయంలో సక్రమనీతికి ధర్మరాజు, వక్రనీతికి ధృతర్వాష్టుడు ప్రతినిధులుగా గోచరిస్తారు. న్యాయమైనా 
కౌరవులకు ఇష్టంలేని మాటలను కష్టం తోచేటట్లు చెప్పినందుకు బ్రాహ్మణుడి రాయబారం విఫలమైనదని భీష్మాదులు 
భావించారు. తేనెపూసిన కత్తులవంటి మాటలతో పాండవులకు నష్టం కలిగించే నయ వంచనా వాక్యాలను పలికి 
ధర్మజాదుల నిష్టురాలకు గురికావటం వలన సంజయుడి రాయబారం విఫలమైనదని కృష్ణాదులు భావించారు. విఫలమైన 
సామోపాయం పాండవులకు ప్రగతి సూచిక; కౌరవులకు దుర్గతి సూచిక! నాయక ప్రతినాయక పక్షాల సామోపాయ విఫల 
చిత్రణాల వలన ప్రథమాశ్వాసానికి నిండుదనం కలిగింది. 


(2). దానోపాయం: ద్వితీయాశ్వాసం 


శత్రువులు బలవంతులైనప్పుడు కాని, జయాపజయాలు సందిగ్గావస్థలో ఉన్నప్పుడుగాని, యుద్ధంవలన కలిగే 
లాభంకంటె నష్టం అధికంగా ఉన్నప్పుడుగాని, సంధికుదుర్చుకొని శాంతిని పొందుదామనుకొన్నప్పుడుగాని, తాను తగినంత 
బలాన్ని సమీకరించుకొనలేనిస్థితిలో ఉన్నప్పుడుగాని సామాన్యంగా ప్రభువు దానోపాయాన్ని ప్రయోగిస్తాడు. అంతేకాదు, 
బలోన్నతికి కొంత సమయం కావలసివచ్చినప్పుడు కూడా దానాన్ని కాలయాపనకు ఒక అవకాశంగా రాజనీతిలో ప్రభువులు 
వాడుకొంటారు. 


ఉద్యోగపర్వంలో ధర్మజుడు యుద్దోద్యోగంలో ఒక భాగంలో దానోపాయాన్ని నిపుణంగా ప్రయోగించాడు. దీనిని 
గురించిన విచారమే ద్వితీయాశ్వాసకథా జీవితంగా వ్యాఖ్యానించ వచ్చును. ఉపష్టావ్యంలో విడిదిచేసి ఉన్న ధర్మరాజు 


పీర్రిక:5 


ప్రస్తుతం రాజ్యసంపద లేనివాడు, కాని, బంధుసంపద కలవాడు. ధృతరాష్ట్ర దుర్యోధనులు పాండవరాజ్యాన్ని హరించి, 
వారికి మరల రాజ్యావకాశం కలిగించకుండా, దానిని శాశ్వతంగా అనుభవించాలని కుతంత్రాన్ని పన్నుతున్న కుత్సితులు, 
భౌతికంగా చూస్తే కౌరవులు రాజ్యసంపన్నులు, బలవంతులుగా కనబడతారు. రాజ్యం లేకపోయినా స్వీయబలంతో ఎంతటి 
రాజ్యాన్నైనా కబళించివేయగల సమర్షుడు ధర్మరాజు. అయినా ధర్మనీతితో రాజ్యాన్ని పొందాలని భావించే ధర్మమూర్తి. 
అతడు ప్రయోగించే దానోపాయం స పరిస్థితులలో గడుసుగా ఉంటుంది. సంజయుడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు- 


క. “రండని పిలువ. బనిచి, పా । లిండని కొడుకులకు. జెప్పి, యింద్రప్రస్టం 
బొండెను వేజొక పట్టణ | మొండెను మా కిచ్చి యనుచు టుచితమ కాదే?” (ఉద్యో. 1.327) 


పాండవులకు రావలసిన రాజ్యభాగాన్ని ధృతరాష్ట్రుడు గౌరవంగా ఇవ్వాలని కోరుతూ, ఇంద్రప్రస్థమే కాకపోతే, 
మరేపట్టణమైనా ఇవ్వవచ్చునని ధర్మరాజు అడిగాడు. పూర్వం పాండవుల కిచ్చిన రాజ్యభాగానికి రాజధాని ఇంద్రప్రన్థం. 
దానిని పాండవులు పునర్నిర్మాణంచేసి అభివృద్దిచేశారు. అక్కడినుండి దిగ్విజయంచేశారు. అక్కడే రాజసూయం చేశారు. 
మయసభాది అపూర్య నిర్మాణవైభవాన్ని దానికి కల్పించారు. అదే దుర్యోధనుడి అసూయకు ఆలంబనముయింది; 
పాండవసంపదను హరించే దుర్యోధనుడి దుర్నీతికి ఆ పట్టణసంపదే మూలహేతువయింది. ఒకవేళ ఆ సంపదను 
దుర్యోధనుడు పాండవులకు తిరిగి ఇచ్చే తెంపు ప్రకటించలేకపోతే, మరొక పట్టణమైనా ఇమ్మని ధృతరాషుడిని కోరటం 
ఇందులోని తాత్పర్యం. అభివృద్ధిచెందిన రాజ్యాన్ని త్యాగంచేసి అభివృద్ధిచెందని మరొక ప్రాంతాన్ని కోరుకొనటంలో కొంత 
త్యాగరూపమైన దానోపాయం భాసిస్తుంది. ధర్మరాజు బలహీనుడై ఈ మాట అనలేదు. రాజనీతిలో భాగంగా అ ఉపాయాన్ని 
ప్రయోగించాడు. అతడా ప్రతిపాదన చేయటానికి ముందు దానిని ఎవరికీ చెప్పలేదు. ఎవరి సలహాకూడా తీసికొనలేదు. 
వినేవారు ఆశ్చర్యపడేటట్లు ప్రకటించాడు. అయినా అది ఫలించలేదు. శ్రీకృష్ణుడితో ఈ అంశాన్ని గురించి ఇట్టా ప్రస్తావించాడు. 


క. “ఇచ్చటి బంధులు నీవును । నచ్చెరువడి వినుచునుండ నయిదూళులు మా 
కిచ్చినను జాలునంటిని | బొచ్చెముగా దింతవట్టు పూర్ణము సుమ్మీ!” (ఉద్యో. 3.11) 


ధర్మజుడు ప్రయోగించిన దానోపాయం ధృతరాష్ట్రుడి హృదయంలో కల్లోలాన్సీ సంక్షోభాన్నీ సృష్టించింది. రాత్రిళ్ళు 
అతడు నిద్రపోలేకపోయాడు. విదురాదుల ప్రబోధాలను వింటూ వేదననుండి తేరుకొనాలని ప్రయత్నించాడు. కాని, అతడి 
హితులందరూ ధర్మజుడి రాజ్యభాగాన్ని గురించి ప్రస్తావించి, దానిని తిరిగి దానంచేస్తే, అతడికి మనశ్శాంతి లభిస్తుందనీ, 
కులక్షయం కాకుండా శుభం కలుగుతుందనీ బోధించారు. మచ్చుకు - విదురుడు విజ్ఞతతో చేసిన మందలింపు ధృతరాష్ట్రుడికి 
దిగ్భాంతిని కలిగించింది. 


ఊఉ. “డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగ మీక నీ 
వెక్కటి మ్రింగ జూచె; దది యెట్లజుగున్‌? విను; మీను లోలతన్‌ 
గ్రక్కున నామిషంబు చవి గాలము మింగిన చాడ్పు సూవె; యి 
ట్లుక్కివుండైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడ గూడునే?” (ఉద్యో. 2.52) 


తమ్ముడి భాగమైన రాజ్యాన్ని తిరిగి తమ్ముడి కొడుకులకు ఇవ్వటమే దానమనుకొన్నా ధృతరాష్ట్రుడు అంత 
బాధపడవలసిన పనిలేదు. రాజ్యాన్ని దిగమింగబూనటం అతడి అవివేకం, దుర్యోధనుడి ధూర్తలక్షణం. ఆహారమనుకొని 
గాలాన్ని మింగిన చేప చందంగా పాండవరాజ్యభాగాన్ని హరించి కౌరవులు మృత్యువుపాలు కావద్దని హెచ్చరించాడు 
విదురుడు. న్యాయంగా తనకు రావలసిన రాజ్యభాగాన్ని కూడా దానోపాయంలో భాగంగా చేర్చి ధర్మరాజు సాగించే ధర్మనీతి 
శత్రువులకు ప్రాణసంకటంగా తయారుకావటం విశేషం. 


పీఠిక : 6 


కౌరవులకున్న సైన్యసంపదను లెక్కించి, ధర్మజుడు న ధైర్యంతో యుద్దానికి సిద్దం కాగలడని ధృతరాష్ట్రుడు 
విదురుడిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విదురుడు తలపట్టుకొన్నాడు. మూర్చపోయినంత బాధపడ్డాడు. అతడి అవివేకానికి 
ఆవేదన పడ్డాడు. చివరకు ఇట్లా అన్నాడు: 


చ. “వినుము నరేంద్ర! పాండుపృథివీపతి యగ్రసుతుండు సంధి సే 
యన మది గోరు; మీరు తమ యయ్య సగంబును భూమి యీకత 
క్కిన మటి కాని ముంద రొక కీడు. దలంపండు; మీ బలంబు నె 
ల్లను మది. జీరికిం గొనండు లావున నేల. గొసందలంచినన్‌”. (ఉద్యో. 2.170) 


దండోపాయానికి ధర్మరాజు పూనుకొంటే కౌరవసైన్యం అతడి కొకలెక్కలోకి రాదని చెప్పి, వారి తండ్రిపాలు నేల 
వారికిచ్చి దానోపాయాన్ని గౌరవిస్తే దండోపాయందాకా దారితీయ నవసరముండదని హితవు చెప్పాడు విదురుడు. గ్రుడ్డిరాజుకు 
ఆ మాట రుచించలేదు. 


అయినా, సంజయాదులు ధృతరాష్ట్రుడికి ఎన్నో హితవులు చెప్పారు. పాండవ బలపరాక్రమాలను నిరూపించి 
చెప్పారు. చివరకు ధర్మరాజును శరణువేడితే శాంతి లభిస్తుందని హెచ్చరిక చేశారు. ధృతరాష్ట్రుడు దిమ్మరపోయి రాజ్యభాగాన్ని 
ధర్మజుడి కిమ్మని కొడుకును కోరాడు (2.246). అతడు తృణీకరించాడు. అంతటితో అయిదూళ్ళ ప్రసక్తికూడా అడుగంటి 
పోయింది. వాడి సూదిమొనమోపినంత నేలకూడా ఇవ్వనని తేల్చి చెప్పిన దుర్యోధనుడి మొండితనం ధర్మజుడి దానోపాయాన్ని 
విఫలంచేసి, యుద్గోపాయానికి దారిని సుకరం చేసింది. 


ధర్మజుడి దానోపాయం శత్రువులకూటమిలో రేపిన సంచలనాన్ని సర్వాంగంగా చిత్రించిన కథాభాగం ద్వితీయాశ్వాసం! 
(3). భేదోపాయం: తృతీయాశ్వాసం 


సామోపాయాన్ని ప్రయోగించగల రాజు సమయజ్ఞాడై ఉండాలి. దాన ప్రయోగనిపుణుడు దక్షుడై ఉండాలి. 
భేదోపాయప్రయోక్త లోకజ్ఞుడైన నీతిజ్ఞుడై ఉండాలి. యుద్గోపాయాన్ని నిర్వహించే రాజు వ్యూహకుశలుడై ఉండాలి. ధర్మరాజు 
ఉద్యోగపర్వంలో చతురుపాయ సమర్భుడుగా చిత్రించబడ్డాడు. అందులోనూ - తృతీయాశ్వాసం ధర్మజుడి భేదోపాయ 
ప్రయోగ పాండిత్యానికి ప్రజ్ఞాపతాక! 


శాస్త్రబద్ధంగా ప్రయోగించే రాజనీతి ధర్మనీతిగా మారుతుంది. యుద్దం తప్పదని తెలిసిన ధర్మరాజు, సమరాన్ని 
సరాసరి ప్రకటించకుండా సామదానభేదాలను ముందుగా ప్రయోగించాడు. దానిరూపమే రాయబారపు ప్రయత్నం. పురోహితుడి, 
సంజయుడి రాయబారాల నాధారంగా చేసికొని ధర్మరాజు నిపుణంగా సామదానోపాయాలను ప్రయోగించి, కౌరవుల దుర్నీతి 
వలన అవి విఫలమైనట్లు స్పృహను లోకంలో సృష్టించాడు. తృతీయాశ్వాసంలో సామదానరూపంగా పైకి కనబడుతూనే 
గూఢంగా సాగే భేదోపాయాన్ని సారించాడు. ఈ ఉపాయం పైకి స్నేహహస్తం చాచినట్టుంటుంది. లోన శత్రుశిబిరంలో భేదాన్ని 
ప్రయోగిస్తున్నట్టుంటుంది. దానిని ధర్మరాజు శ్రీకృష్ణుడి రాయబారం ద్వారా సాధింపదలచాడు. శ్రీకృష్ణుడితో ధర్మజుడు 
పలికిన మాటలు మెత్తని పులి పలికే ధర్మనీతి సూక్తులు. ఆ రాయబారం ఒక వ్యూహం. దాని ప్రవక్త ధర్మరాజు, ప్రయోక్త 
శ్రీకృష్ణుడు. 


సంజయుడి రాయబారం వలన ధృతరాష్ట్రుడు రాజ్యభాగ మిచ్చేది లేదనీ, అతడు దుర్యోధనుడి వక్రబుద్ధిని 
మార్చలేడనీ స్పష్టమయింది. శకుని కర్ణాదులను నిలువరించలేడని తేలింది. అయితే, భీష్మాది కురువృద్ధులూ, ఆచార్యాది 


పీర్రిక్ర: 7 


విజ్ఞాలూ, విదురాది ధర్మవేత్తలూ ధర్మజుడి ధర్మనీతి వర్తనాన్ని గ్రహించగలరు, హర్షించగలరు, సమర్థించగలరు, ధృతరాష్ట్ర 
దుర్యోధనాదులకు హితబోధ చేయగలరు. అయినా, వారి మాటలు దుర్యోధనాదులు వినరు. వారు యుద్దాన్నే కోరుతారు. 
విజయం తమకే దక్కుతుందనీ, పాండవులు రణంలో నిహతులౌతారనీ వారి నమ్మకం. ధృతరాష్ట్రుడు కొడుకును కాదనలేడు; 
యుద్దాన్ని సమర్థించలేడు. డోలాయమానచిత్తుడై సమస్యను పరిష్కరించలేక కటకట పడతాడు. కాబట్టి, ఆయనముందు 
యుద్దసమస్యనే పెద్దదిగా చేసి భయపెట్టాలి. అప్పుడు యుద్ధంచేయాలని భావించే దుర్యోధన వర్గానికీ, వద్దని వాదించే 
గురుభీష్మాది వీరవర్గానికీ భేదం ఏర్పడుతుంది. ధృతరాష్ట్రుడు ఎదో ఒక పక్షం వహించవలసి వస్తుంది. లేదా యుద్ధంవలన 
కలిగే వంశనాశనానికి నాంది నాలపించవలసి వస్తుంది. నింద మోయవలసి వస్తుంది. అందువలన, యుధిష్టిరుడు 
శాంతివచనాలతో రాయబారాన్ని మొదలు పెట్టాడు. 


అయిదూళ్ళడిగినా ఇవ్వని దుర్యోధనుడి దౌష్ట్యంవలన యుద్దం తప్పనిసరి జెతుంది. యుద్దంవలన రాజ్యంలోని 
భాగమే కాదు మొత్తం రాజ్యం పాండవుల వశమౌతుంది. అంటే, ధృతరాష్ట్ర దుర్యోధనుల పాలన హస్తినలో అన్తమిస్తుంది. 
ఆ మాటలు కౌరవసభలో ప్రకటించి, తన ఉద్యోగాన్ని (ప్రయత్నాన్ని) భీష్మద్రోణాది వృద్ద గురు జనానికీ, రాజులకూ, 
ప్రజలకూ తెలియచెప్పి, యుద్ధంవలన కలిగే అనర్థాలను వారికి వివరించుమన్నాడు ధర్మరాజు. యుద్ధంవలన కౌరవవీరుల 
నాశనమే కాక, ఇరువైపులకు చెందిన వీరులు మరెందరో ప్రాణాలు కోల్పోవచ్చును. ఆ యుద్ధక్రూరకర్మకు మూలం పగ. 
దుర్యోధనుడు మూర్తీభవించిన పగ. అతడు పగ చల్తార్చుకొని స్నేహంతో కలిసి ఉండటానికి అంగీకరిస్తేనే శాంతి. లేదా, 
అది అతడి దోషమే బెతుంది; వంశనాశనానికీ, రక్త ప్రవాహాలకూ దారితీస్తుంది. ఈ విషయం కురుసభలో అందరిముందు 
చెప్పి, నేరమంతా కౌరవపక్షంలోనే ఉన్నదని నిరూపించటానికీ, పాండవులు దండోపాయం ప్రయోగించటానికీ కౌరవుల 
దుష్టవర్తనమే మూల కారణమని లోకానికి తెలియచెప్పటానికీ చేసే యత్నమే శ్రీకృష్ణుడి రాయబారం. సంజయుడు 
అన్నట్లుగా “అధర్మం చేస్తున్నది ధృతరాష్టుడూ, అతడి కొడుకులే” అని అందరూ నమ్మేటట్లు చేయటం ఈ రాయబారం 
వెనుక ఉన్న వ్యూహం. ఇది రాజనీతిలోని భేదోపాయ రహస్యం. 


ఉద్యోగపర్వంలో రెండు సభలున్నాయి. ఒకటి- ఉపప్పావ్యంలో ధర్మరాజున్న సభ. రెండు- హస్తినాపురంలో 
ధృతరాష్ట్రుడు కొలువుదీరిన కౌరవసభ. ఈ రెండు సభలలో నాయకులు వరుసగా ధర్మరాజు, దుర్యోధనుడు. ధర్మరాజుకు 
దైవ సమానుడు, హితుడు, స్నేహితుడు శ్రీకృష్ణుడు. అతడి నిర్ణయాన్ని ధర్మరాజు శిరసావహిస్తాడు. భీమాదులు ధర్మరాజు 
వాదంతో కొంత భేదించినా, అన్నగారిమాట జవదాటరు. సంధిచేసికొనటం వారికి అంతరాంతరాలలో ఇష్టంలేకపోయినా, 
సంధిజరిగే పరిస్థితులు కౌరవసభలో లేవని తెలిసినా, ధర్మరాజు చేసే ప్రయత్నాన్ని భీమాదులు సమర్థించారు. అందువలన 
పాండవసభలో ఐక్యత, నాయకత్వం స్థిరంగా ఉన్నాయి. దివ్యాదివ్యుడైన శ్రీకృష్ణుడి వ్యూహసారథ్యం వారి కెప్పుడూ ఉన్నది. 
పురుషకారం, దైవయత్నం రెండూ పాఠజవుతకు సమకూరాయి. 


పాండవసభలో ఉన్న సమైక్య ధర్మస్థితి హస్తినాపురంలోని కౌరవసభలో లేదు. దుష్టచతుష్టయం సంధికిష్టపడదు. 
ధృతరాష్ట్రుడు కొడుకును కాదనలేడు. పాండవ పక్షంలో శ్రీకృష్ణుడివలె కౌరవపక్షంలో పెద్దరికపు గౌరవాన్ని పొందే నాథుడు 
లేడు. భీష్మాదులు, ఒక్కొకసారి ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధన తిరస్కారాలకు గురి బెతూ ఉంటారు. సభలో ఉన్న 
సభ్యులలోకూడా ఏకాభిప్రాయం లేదు. కౌరవసభ ఐక్యతలేని విభిన్న శక్తుల వింత కూటమి; దైవానుకూల్యంలేని దర్పభూమి; 
ధర్మశక్తిలేని కార్యక్షేత్రం. శ్రీకృష్ణుడికి కౌరవసభలో జరిగే అవమానం దైవానికీ, ధర్మానికీ జరిగే అవమానం. దానివలన 
యుద్ధం, కౌరవనాశనం తథ్యం. పాండవులకు యుద్ధానంతరం లభించేది రాజ్యభాగమే కాదు, కౌరవమహాసామ్రాజ్యం. ఈ 
ఫలసిద్దిని పొందటానికి సాగించే యుద్దోద్యోగంలో- శ్రీకృష్ణుడి రాయబారం కౌరవసభలో, స్కంధావారంలో, వీరులలో 
భేదభావస్నష్టి చేసే ప్రయోజనాన్ని సాధించింది. కాని, యుద్దాన్ని మాన్సజాలకపోయింది. యుద్దాన్ని వద్దన్న భీష్మాదులు కూడా 
యుద్దాన్ని వారించలేకపోయారు. శ్రీకృష్ణుడు కర్ణుడికి జన్మరహస్యం చెప్పి పాండవపక్షంలోకి అతడిని రప్పించటానికి 


పీఠిక : 8 


యత్నించాడు. ఈ అంశం ధర్మరాజు లక్ష్యంలో లేనిది. శ్రీకృష్ణుడు స్వతంత్రించి యత్నించింది. అక్కడా భేదోపాయం 
బెడిసికొట్టింది. కాని, కుంతికి కర్గుడిచ్చిన వరాలలో అది కొంత ఫలించింది. మొత్తంమీద శ్రీకృష్ణుడి రాయబారం భేదాన్ని 
సృష్టించి ఫలించింది; యుద్దాన్ని మాన్సలేక విఫలమయింది. భేదోపాయ వైఫల్యమే దండోపాయానికి దారితీసింది. 
ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణుడు యుద్దానికి ముహూర్తాన్ని ప్రకటించి వచ్చాడు. ధర్మరాజు శాస్త్రీయంగా సాగించిన యుద్ధొద్యోగంలోని 
దండోపాయాన్ని శ్రీకృష్ణుడు సమర్థనీయంగా ప్రదర్శించాడు. 


ఈ తాత్సర్యమంతా ఈ క్రింది పద్యంలో ధర్మరాజు పొదివి చెప్పాడు. 


మ “సుతువాండై వినయంబు సేకొనక యే చొప్పుం దగం జెప్ప కా 
ధృతరాష్టుం డవినీతి జేసినను సంధింపంగ రాదంచు వే 
గ తెగంబాజకు; తెంపు సేయునెడ లోకంబెల్ల మెచ్చం బ్రకా 
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగా. జేయుమీ!' (ఉద్యో. 3.25) 


ధర్మజుడు ఊహించినదంతా శ్రీకృష్ణుడు ఉజ్జ్వలంగా సాధించి పెట్టాడు. 
(4). దండోపాయం: చతుర్జాశ్వాసం 


ధర్మరాజు రాయబారం ద్వారా సాధింపదలచుకొన్న ఫలితాలకు పరిమితమైనది తృతీయాశ్వాసం. ఆ పరిధికి మించి 
శ్రీకృష్ణుడూ కుంతీ సాధించిన భేదోపాయాలను చతుర్థాశ్వాసంలో చెప్పటం జెచిత్యం. పాండవవీరులు భయపడే భీష్మద్రోణాదులు 
శ్రీకృష్ణుడి రాయబారంవలన మెత్తబడ్డారు. కర్ణుడు ధర్మరాజుకు సింహస్వప్నంవలె మిగిలిపోయాడు. అర్జునుడి పాశుపతాస్త్రం 
ఉన్నా దానిని అతడు ప్రయోగించడు. కర్షుడి “శక్తి” పార్భుడి ప్రాణాలను హరించే అవకాశం ఉన్నది. కర్ణుడు ధర్మజాదులను 
సంహరించే వీలున్నది. ఈ ఆపదనుండి తప్పించుకొనే ఉపాయాన్ని శ్రీకృష్ణుడూ కుంతీ సమకూర్చిపెట్టారు. ఇక యుద్దోపాయాన్ని 
నిర్విఘ్నంగా ప్రయోగించవచ్చును. కార్యనిర్దేశం చేయుమని శ్రీకృష్ణుడిని ధర్మరాజు ప్రార్థించాడు. 


ఉ. 'యుద్ధమ కాక కార్యమును నొండొకం డెద్దియు( గల్ల నేర్చునే? 
బుద్దులు సెప్పు వాక్యముల పోల వినం డన నేల? యట్టిచో 
బద్భుని. జేయంజూచె నను బట్టి సుయోధను6। డింక నయ్యసం 
బద్భునితోడి సంధికి నుపాయము నామతి దోంప దెమ్మెయిన్‌. (ఉద్యో. 4.88) 


uy 


అని శ్రీకృష్ణుడు యుద్దమే తగిన కార్యమని నిశ్చయించాడు. యుద్దోపాయం ప్రారంభమయింది. చతుర్థాశ్వాసమంతా 
యుద్దసన్నాహ సంభారమే. ఉభయ పక్షాల బలాబల నిరూపణం జరిగింది. ఆయా వీరుల విశేషవృత్తాంతాలు చెప్పబడ్డాయి. 
కౌరవులు పంపిన ఉలూకుడి రాయబారం దుర్యోధనుడి దురహంకారాన్ని ప్రదర్శించింది. పాండవులలో రణోత్సాహాన్ని 


రెట్టింపుచేసింది. శ్రీకృష్ణు డిచ్చిన సమాధానం భావికథార్థ సూచకం; దుర్యోధన దుశ్శాసనులకు దైవశాపం. 
తే. “బవర మెల్లియ; బిరుదవై బరవసంబు । గలిగి చావుము; చావక తొల(గరాదు; 
కృష్ణ సారథికంబగు జిష్ణురథము । దొడరి నీ వెందు. జొచ్చినం దోన చొచ్చు. 


క, “రిత్తలు రజ్జెడు వాండే | మత్తగజాయుత బలుండు మారుతి యని ను 
ద్వృత్తు. డగు దుస్ససేనుని । నెత్తు రురము వ్రచ్చి త్రావు నీవుం జూడన్‌. (ఉద్యో. 4.203, 204) 


పీర్రిక్ర:; 9 
“చావక తొలగరాదు - అనేమాట దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయే దురవస్థను సూచిస్తున్నది. యుద్ధపంచకమంతా 
ఈ వాక్యంలో ధ్వనిస్తుంది. ఉద్యోగపర్వం ఊర్జితకథో పేతం! 


3. ఉద్యోగపర్వంలో షాడ్గుణ్య ప్రయోగరంగం 


రాజు రాజ్యాన్ని సంపాదించాలన్నా, స్వీయరాజ్యాన్ని రక్షించుకొనాలన్నా షడ్గుణాలను పాటించాలని రాజనీతిజ్ఞులంటారు. 
దీనినే షాడ్గుణ్యమని పిలుస్తారు. 

“సంధిం చ విగ్రహం చైవ యాన మాసన మేవ చ 

ద్వైధీభావం సంశ్రయం చ షడ్గుణాం శ్చింతయె త్సదా”. (మనుస్మృతి. 7.160) 


అని మనుస్మృతి చెపుతున్నది. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సంశ్రయం- అనేవి షడ్గుణాలు. 
అవి ఇవే వరుసలో ప్రయోగించబడాలని చెప్పటంకంటె సమయానుకూలంగా వాటిని ప్రవర్తిల్లచేయాలని శాస్త్రం. మహాభారత 
శాంతి పర్వంలో రాజనీతి విశేషాలలో చతురుపాయాలతోపాటు షడ్గుణాలు కూడా చెప్పబడి ఉన్నాయి. (శాంతి.2.285). 
“సంధిర్నా విగ్రహోయాన మాసనం ద్వైధమాశ్రయః షడ్గుణాః అని అమరకోశం. పాండవులు రాజ్యప్రాప్తికోసం, కౌరవులు 
రాజ్యురక్షణకోసం షాడ్గుణ్యాన్ని పాటించటం రాజనీతిలో భాగం. ఉద్యోగపర్వం షాడ్గుణ్య ప్రయోగరంగం. 


కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో షాడ్గుణ్యానికి ఒక అధ్యాయమే కేటాయించాడు. (సప్తమాధికరణంలోని ప్రథమాధ్యాయం) 
1. “షాడ్లుణ్యస్య ప్రకృతి మణ్జలం యోనిః” 
(సంధి మొదలైన ఆరుగుణాలకు స్వామ్యాదులైన ఐదు ప్రకృతులూ, ద్వాదశరాజమండలమూ మూలకారణం). 
2. “సంధి విగ్రహాసన యాన సంశ్రయ ద్వైధీభావాః షాడ్గుణ్యం ఇత్యాచార్యాః” 


(సంధి, విగ్రహం, ఆసనం, యానం, సంశ్రయం, ద్వైధీభావం- ఇవి ఆరూ షాడ్గుణఖ్యం- అని ప్రాచీనాచార్యులు 
చెప్పారు). 


3. “ద్వైగుణ్యమ్‌ ఇతి వాతవ్యాధిః, సంధి విగ్రహాభ్యాం హి షాడ్గుణఖ్యం సంపద్యతే ఇతి” 


(సంధి, విగ్రహం- అనే రెండు గుణాలే ప్రధానమైనవి. ఎందువల్లననగా సంధివిగ్రహాల చేత షాడ్గుణ్యం ఎర్పడుతుంది. 
అనగా ఆసనం మొదలైన నాలుగు, సంధివిగ్రహాలచేతనే ఏర్పడతాయి గాని వాటిలోనే అంతర్గతాలు అని వాతవ్యాధి అనే 
ఆచార్యుడి అభిప్రాయం). (ఈ వాతవ్యాధి ఉద్ధవుడు కావచ్చును). 


4. “షాడ్లుణ్య మేవైతదవస్థాభేదాత్‌ ఇతి కౌటిల్యః” 


(అవస్థలలో (పరిస్థితులలో) భేదం ఉండటంచేత ఆరుగుణాలు వేరు వేరు. అందుచేత షాడ్గుణ్యాన్నే అంగీకరించాలని 
కౌటిల్యుడి అభిప్రాయం). 


5. “తత్ర పణబన్టః సంధిః అపకారో విగ్రహః ఉపేక్షణ మాసనమ్‌. అభ్యుచ్చయో యానమ్‌. పరార్పణం సంశ్రయః 
సంధివిగ్రహోపాదానం ద్వైధీభావ ఇతి షడ్గుణా౯ 


(వాటిలో - “సంధి అనగా ఒప్పందం కుదుర్చుకొనటం. అపకారం చేయటం “విగ్రహం”. సంధిచేసికొనకుండా, 
అపకారం చేయకుండా ఉండటం- “ఆసనం”. శక్తినీ దేశకాలాదులలో అభివృద్దినీ సంపాదించటం “యానం”. ఈ విధమైన 
అభివృద్ది ఉన్నప్పుడే శత్రువుమీదికి దండెత్తి వెళ్ళటం కుదురుతుంది కావున దీనికి యానం అని పేరు పెట్టబడింది. యానం 
అనగా అర్థం- దండెత్తి వెళ్ళటం. శత్రువు బలవంతుడైనప్పుడు తనను వాడికి సమర్పించటం (లొంగిపోవడం) సంశయం. 


పీఠిక : 10 


లేదా; సహాయం కోరి మరొక బలవంతుడిని ఆశ్రయించడం సంశ్రయం. సంధివిగ్రహాలు రెండింటిని నడిపించటం- అనగా 
ఒక శత్రువుతో సంధి చేసికొని రెండవ శత్రువుతో వైరం కొనసాగించడం ద్వైధీభావం. ఈ విధంగా గుణాలు ఆరు.) 


శో “ఏవం షడ్భిర్గుణె రేతైః స్థితః ప్రకృతి మణ్బలే 
పర్యేషేత క్షయాత్‌ స్థానం స్టానా ద్వృద్దిం చ కర్మసు” 


(ప్రకృతి మండలంలో ఉన్నరాజు ఈ విధంగా ఈ ఆరు గుణాలను అనుసరిస్తూ క్షీణదశనుండి స్థానాన్ని (నిలకడను), 
స్థానంనుండి (స్థానంద్వారా) తన కర్మలలో వృద్దినీ సంపాదించటానికి ప్రయత్నించాలి.) 


(అర్ధశాస్త్రమ్‌- బాలానందిని వ్యాఖ్య- ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు.) (పుట 544, 545, 550) 


ధర్మరాజు ధర్మనీతి వర్తనుడైన ఉదాత్తుడు. ధర్మం తప్పని రాజనీతి అతడి విధానం. తనకు రావలసిన రాజ్యభాగాన్ని 
బలప్రయోగంతో సంపాదించగలిగే శక్తియుక్తులు తనకున్నా ధర్మబద్దమైన రాజనీతితో కూడిన విధానాన్ని అనుసరించి 
రాజులకు ఆదర్శప్రాయు డయ్యాడు. అతడు ఉద్యోగపర్వంలో నిర్వహించిన నీతివర్తనం షాడ్గుణ్య ప్రయోగానికి శాస్త్రసమ్మతమైన 


ఉదాహరణం. 


షాడ్గుణ్యంలో సంధివిగ్రహాలకు ప్రధానపాత్ర ఉంటుందని ప్రాచీనులు పేర్కొన్నారు. మిగిలిన నాలుగు గుణాలూ 
వాటినుండి పుట్టి వాటిలోనే అంతర్భవిస్తాయని కొందరు భావించగా, ఆరు గుణాలకూ అవసరాన్నిబట్టి ప్రత్యేక ప్రతిపత్తి 
ఎర్పడవచ్చుననీ, వాటివలన ప్రత్యేక ప్రయోజనాలుకూడా సాధించవచ్చుననీ కౌటిల్యుడు పేర్కొన్నాడు. ధర్మరాజు 
సమయోచితంగా షడ్గుణాలను ప్రయోగించి సమర్భు డనిపించుకొన్నాడు. షడ్గుణప్రయోగంవలన ధర్మజుడు రెండు దశలను 
సాధించాడు. 1.క్షీణదశనుండి స్థానాన్ని సంపాదించటం. 2.స్థానంనుండి శత్రువుమీద దాడిచేయగల సామర్థ్యాన్ని 
పెంపొందించుకొనటం. ఈ రెండు దశలను ధర్మనీతి వర్తనం వలన సాధించటం విశేషం. 


(1). సంధి:- ఉపపావ్యంలో శ్రీకృష్ణుడు నిండుసభలో ధర్మజుడి ధర్మప్రవృత్తిని ప్రతిపాదించి అతడి రాజనీతికి గల 
ప్రాతిపదికను తెలియపరచాడు. 


తే. “ధర్మమార్గంబు దప్పక తలంపు. డొక్క తెజింగు, ధర్మువు దప్పి యుధిష్టిరుండు 
వడయ నొడంబడ6 డయ్యింద్రపదవియైన; । నుచితగతి నెంత వడసిన నుల్లసిల్లు. (ఉద్యో. 1.11) 


పాండవులు పితృధనమైన రాజ్యం అనుభవిస్తూ ఉండగా దానిని దుర్యోధనుడు కపటద్యూతం మిషగా అపహరించి 
అపకారం చేశాడు. ధర్మరాజు దిగ్విజయం చేసి తన రాజ్యానికి మహత్వాన్ని కల్పించుకొన్నాడు. చక్రవర్తిగా చెలామణి 
అయ్యాడు. కపటోపాయంతో దుర్యోధనుడు కాజేసిన రాజ్యాన్ని కపటమార్గంలో విగ్రహాన్ని ప్రదర్శించి సాధించవచ్చును. కాని, 
అత డామార్గాన్ని ఆశ్రయించటం లేదు. కాబట్టి, సంధి విగ్రహాలలో సంధి ఉపాదేయమయింది. అంతేకాక, పాండవులు- 


క. “అలఘుబల విక్రమోదా | త్తుల కైనను బలములేక దోర్గర్వముమై 
గెలువ(గ వశమె? సహాయము । కలిమి ననంతంబులగు పగజి సైన్యములన్‌? (ఉద్యో. 1.15) 
పాండవులు స్వీయబల సంపన్నులైనా, సహాయసంపత్తి లేకుండా బలవంతులైన శత్రువులతో కార్యసాధనం 
చేయటం కష్టం. అందువలన బలసమీకరణకైనా కొంత వ్యవధానం కావాలి. ఆలోగా సంధియత్నం చేయటం ఉత్తమమని 
నిర్ణయం తీసికొనటం జరిగింది. 


పీర్రిక్ర : 11 


ఉపప్హావ్య సభలో సంధిని సమర్థించిన వారూ ఉన్నారు. సమరాన్ని సమర్థించిన వారూ ఉన్నారు. ఆ రెండు 
వర్గాలకూ నాయకులు- యాదవవీరులైన శ్రీకృష్ణ బలరాములూ, సాత్యకీ కావటం గమనించదగిన అంశం. అయితే, సాత్యకి 
శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని వ్యతిరేకించినా ఒక మధ్యేమార్గాన్ని ప్రతిపాదించాడు. 


క. “నా మతమున. గార్యము సం । గ్రామము సేయుటయ; యిట్లు గా కీలోనన్‌ 
సామవచనంబు లక్కురు | భూమీశ్వరుతోడ నాడ బుచ్చెద రేనిన్‌', 


ఉ. “దైన్యము దక్కి దూత యుచితంబుగ6 బాండునృపాలు పాలు రా 
జన్యవరుండు ధర్మజుండు సమ్మతి వెండెడు నన్నలోక సా 
మాన్య విధిం దగంగ గరిమంబున నిచ్చినం బుచ్చికొంద; మ 
న్యోన్య విరుద్ధభాషణము లాడిన. దతృల మాతం డందెడున్‌”. (ఉద్యో. 1. 31, 32) 


ఈ అంశాన్ని ద్రుపదుడు సమర్థించాడు. సభ్యులందరూ అంగీకరించారు. ఫలితాంశమేమంటే- దుర్యోధనుడితో 
సామంగా మాట్లాడే రాయబారిని పంపాలి. కాని, అతడు దీనంగా రాజ్యాన్ని యాచించకూడదు. 'రాజపరమేశ్వరుడైన 
ధర్మరాజు తన రాజ్యభాగాన్ని తాను పొందటానికి అంగీకారాన్ని అర్ధిస్తున్నాడు” అని మాత్రమే ఉండాలి. సంధియత్నం వలన 
ఆత్మాభిమానానికి ఏ మాత్రం తక్కువదనం రాకూడదు- అని నిశ్చయించారు. “దుర్యోధనుడు అన్యోన్యవిరుద్ధ భాషణం చేస్తే 
ఎట్లాగూ జరుగబోయే యుద్ధంలో తగిన ఫలాన్ని అనుభవిస్తాడు"- అన్నాడు సాత్యకి. ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉన్నది. 
అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తిచేసిన ధర్మరాజుకు రాజ్యభాగం న్యాయంగా సంక్రమించినట్లే. కాని, పెద్దల సమ్మతికోనం 
మర్యాదకు మారుపేరుగా రాయబారం నడపాలని నిర్ణయం. 


మూలంలో సాత్యకి పలికిన మాటలలో ఈ తీర్చరితనం, నేర్పరితనం కానరావు. అతడు యశో వా, మృత్యుర్వా 
అన్నట్లు యుద్దాన్నే ప్రతిపాదించాడు. 


“నా ధర్మో విద్యతే కళ్ళి చృత్రూన్‌ హత్వా౭_౭ తతాయినః॥ 

అధర్మ మయశస్యం చ శాత్రవాణాం ప్రయాచనమ్‌ 

హృద్గత స్తస్య యః కామ స్తం కురుధ్వ మతస్టితాః॥ 

నిసృష్టం ధృతరా(ష్టణ రాజ్యం ప్రాప్నోతు పాణ్ణవః 

అద్య పాణ్బుసుతో రాజ్యం లభతాం వా యుధిష్టిరః 

నిహతా వా రణే సర్వే స్వప్ప్యన్తి వసుధాతలే॥. (సం. 5.3.21, 22, 23) 


“కూరకర్ములైన శత్రువులను చంపటం అధర్మం కాదు. పగవారిని బిచ్చమెత్తటం ధర్మయుక్తం కాదు, కీర్తికరంకూడా 
కాదు. ధర్మరాజు మనసులో ఏముందో దానిని మెలకువతో సాధించండి. ధృతరాష్ట్రుడు మన్ననతో ఇచ్చే రాజ్యాన్నే ధర్మరాజు 
పొందుతాడు. ఆ విధంగా యుధిష్టిరుడు రాజ్యాన్ని పొందాలి. లేదా అందరూ యుద్ధంలో చచ్చి నేలపై దీర్భనిద్రపోవాలి!- 
అన్నాడు. 


తిక్కన మూలాన్ని చికిలిపెట్టి శిల్పం చేశాడు. షాడ్గుణ్యానికి అనువుగా సంభాషణలను సంస్కరించాడు. సంధిజరగాలి. 
కాని, రాజ్యాన్ని యాచిస్తున్నట్లు కాదు. తమ వాటాను మర్యాదగా పొందటానికి సమ్మతిని పొందటానికే. లేదా, యుద్ధం 
తప్పదని స్పష్టంచేయటానికే. అంటే - సంధి ప్రవర్తింపచేయటం “'సమ్మతికోసమే. సమ్మతించకపోతే విగ్రహాదులను 


పీధిక : 12 


ప్రయోగించవలసి వస్తుంది- అని హెచ్చరిక! ఇది తిక్కన చేసిన నిష్కర్ష దీనిని సమర్థించిన ద్రుపదుడు కూడా సంధిలో 
మార్దవం, ప్రసన్నత అవసరం లేదని స్పష్టంచేశాడు. 


క.  “మృదుభాషణముల దుర్దన । హృదయములు ప్రసన్నతామహిమం బొందునె? యె 
ల్లిదముగం గొని యంతంతకు | మద మెక్కుం గాక దురభిమానము పేర్మిన్‌. (ఉద్యో. 1. 34) 


ద్రుపదుడు తన పురోహితుడి ద్వారా నడపదలచింది స్వాభిమానంతో కూడిన సంధికాని, క్షీణదశలోనుండి నిలకడకోసం 
ధర్మరాజు చేసే సవినయ సంధికాదని స్పష్టం చేశాడు. అయినా, సంధి చేస్తూనే, సైన్యసహాయ సాధన సాగించి సమర 
సన్నాహాన్ని చేసేయత్నం చేశారు పాండవులు. అంటే- ధర్మరాజు విగ్రహంలేని సంధిని మొదటి గుణంగా ఎన్నుకొన్నాడన్నమాట! 
(కొందరు విగ్రహమంటే సైన్యంతో శత్రువు నెదుర్కొనటం అని అర్థం చెపుతారు. అయినా సైన్యసాధన యుద్దయత్నమే 
కాని ఎదురుదాడి కాదు). సంధివిగ్రహాలు జంటగా నడుస్తాయని భావించే ప్రాచీనాచార్యులకంటె, పరిస్థితులనుబట్టి 
షడ్గుణాలను విడివిడిగా ప్రయోగించ వచ్చుననే కౌటిల్యుడు అభిప్రాయాన్ని తిక్కన తెలుగు భారతంలో బలపరిచాడు. సంధి 
విఫలమైతే విగ్రహం. ఇది ధర్మజుడి ధర్మనీతి. అంతేకాదు, శత్రువు ముందుగా విగ్రహానికి తలపడితే తాను దానికి పైచేయిగా 
ఎత్తువేసి విరుగుడు పెట్టాలని భావించినట్లున్నాడు. ధర్మరాజు చర్యలు ఫలానుమేయాలు! 


(2). విగ్రహం:- అపకారం చేయటం విగ్రహమని నిర్వచనం. దీనిని ధర్మరాజు స్వయంగా చేయడు. అయితే, 
రాజనీతిలో పరిస్థితుల ప్రభావంవలన దానిని ప్రయోగించక తప్పదు. అటువంటి సన్నివేశం ఉద్యోగపర్వంలో ఏర్పడింది. 
ద్రుపదపురోహితుడు రాయబారిగా హస్తినాపురం వెళ్ళాడు. అక్కడ పెద్దలతో పరిచయాలు పెంచుకొంటున్నాడు. ఆ సమయంలో 
కౌరవ పాండవుల అభ్యర్థనల మేరకు రాజులు ఆయా స్కంధావారలలో చేరుతూ ఉన్నారు. శల్యుడు ధర్మరాజుకు మాట 
ఇచ్చి, అతడి వైపు చేరటానికి విపుల సైన్యంతో బయలుదేరి యాత్రసాగిస్తున్నాడు. దుర్యోధనుడు ఆ అదను కనిపెట్టి 
చారులను పంపి, శల్యుడికి మార్గంలో వలసిన సౌకర్యాలన్నీ చేయించాడు. శల్యుడు ఆ సౌకర్యాలు చేయిస్తున్నది 
ధర్మరాజని భావించి, ఆ చారులకు వరాలనివ్వటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దుర్యోధనుడు రంగప్రవేశం చేసి, నిజాన్ని 
చెప్పి, వరంగా అతడి సహాయాన్ని కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం దుర్యోధనుడికి సహాయం చేయటానికి అంగీకరించాడు. 
అయితే, ఆ సంగతి ధర్మరాజుకు చెప్పి వస్తానని ససైన్యుడై ఉపప్లావ్యానికి వెళ్ళాడు. అక్కడ జరిగినదంతా ధర్మరాజుకు 
చెప్పాడు. శత్రుకృత విగ్రహ ప్రయోగాన్ని గ్రహించిన ధర్మరాజు తిరిగి తానుకూడా విగ్రహంతోనే తిప్పికొట్టాడు. యుద్ధంలో 
శల్యుడు కర్ణసారథ్యం చేస్తూ, అతడి మనసు కలతపడి యుద్దం చేయలేనట్లుగా పరుషవాక్యాలు పలికి అర్జునుడిని 
రక్షించాలని కోరాడు. అందుకు శల్యుడు అంగీకరించాడు. అలనాడు నిండుసభలో ద్రౌపదిని తూలనాడిన కర్ణుడు వధార్పుడని 
నిశ్చయించాడు. తాను కర్ణుడికి అపకారం చేయటానికి అంగీకరించాడు. దీని తాత్పర్య మిది- దుర్యోధనుడు 
సంధిచేయదలచలేదు కాబట్టి ధర్మరాజుకు అపకారం చేయతల పెట్టాడు. ధర్మరాజు అపకారం చేయకుండా నంధియత్నం 
మొదలుపెట్టినా, దుర్యోధనుడే అపకారం తలపెట్టినప్పుడు స్వీయరక్షణకోసం శత్రువుకు విగ్రహాన్ని (అపకారాన్ని) తలపెట్టాడు. 
ఇది దుర్యోధనుడి స్వయంకృతాపరాధ ఫలమే. అందువలన ధర్మరాజుకు దోషం లేదు. శల్యసహాయం పోవటంవలన తనకు 
కలిగే అపాయంకంటె, ఆరవప్రాణమైన కర్ణుడు చావటంవలన దుర్యోధనుడికి కలిగే అపకారం అపారం! అదే ధర్మజుడి 
విగ్రహ ప్రయోగ విశేషం. 


(3). ఆసనం:- శత్రువు సమానబలం కలవాడై ఉంటే, అతడిని కదిలించకుండ, నిర్గిప్తంగా ఉంటూ, తన బలాన్ని 
క్రమంగా పెంచుకొని, అదనుచూచి అతడిపై దాడిచేయటం రాజనీతి. ఆ పరిస్థితులలో నిర్లిప్తంగా ఉండే స్థితిని ఆసనంగా 
పరిగణించాలి. ధర్మరాజుకు “ఆసనం” అనే గుణాన్ని ప్రదర్శించటానికి అవకాశమే లేదు. ఎందువలన అంటే- అతడికి రాజ్యం 


పీర్రిక : 13 


లేదు. క్షీణదశనుండి స్థానాన్ని (నిలకడను) పొందటానికి బంధువులు పట్టుబట్టి సాగించే ద్రుపదపురోహిత దౌత్యానికి 
అంగీకరించాడు. అది ధర్మరాజుకు ఒక స్థానాన్ని కలిగించింది. అంతేకాదు. ధర్మజుడి క్రోధాగ్ని ధృతరాష్ట్రుడి గుండెలో 
భయాన్ని రేపింది. ధర్మజుడి యుద్దోద్యోగాన్ని రాజనీతితో భగ్నం చేయటానికి ధృతరాష్ట్రుడు సంజయుడి రాయబారంతో 
యత్నించాడు. ఆ రాయబారం ఫలిస్తే ధర్మజుడు సంధియత్నం చేయడు; కౌరవులకు అపకారం తలపెట్టడు. పోగా, 
క్రోధశాంతివలన మునివృత్తిని స్వీకరించి తనకు తానే అపకారం చేసికొంటాడు. ఇంతటి లోతైన వ్యూహం ధర్మరాజును 
ఆసనంలోకి త్రోసివేసేదే. కాని, ధర్మజుడు ఆ విపత్తునుండి తనను తాను రక్షించుకొన్నాడు. శ్రీకృష్ణు డందుకు సాయంచేశాడు. 
దానితో ధర్మరాజు సంజయుడి రాయబారాన్ని తిరస్కరించాడు. ధృతరాష్ట్రుడి వ్యూహాన్ని భగ్నంచేశాడు. గ్రుడ్డిరాజుకు 
నిద్రపట్టకుండా, దిక్కుతోచకుండా చేసి, అతడిని సంక్షోభంలో పడవేశాడు. 'మెత్తని పులి” అనిపించుకొన్నాడు. 


(4). నంశ్రయం:- శత్రువుతో యుద్ధంచేయలేని రాజు తనను తాను కొంతకాలం రక్షించుకొనటానికి గాని, 
యుద్ధసన్నాహాలకోసం కొంతవ్యవధానం పొందటానికి గాని సంశ్రయగుణాన్ని ప్రయోగించటం రాజనీతి. ధర్మరాజు కీస్టితి 
లేదు. దుర్యోధనుడికి ఆ స్థితి రాలేదు. కాని, బంధుమిత్రుల కందరికీ ఆశ్చర్యం కలిగించేటట్లు ధర్మరాజు అర్థరాజ్యానికి 
బదులు ఐదూళ్ళిస్తే చాలునని సంజయుడితో చెప్పాడు. ఇది ఒకవిధమైన లొంగుబాటు కాబట్టి సంశ్రయమే బెతుంది. దీనికి 
దుర్యోధను డంగీకరించలేదు. దానివలన దుర్యోధనుడు అపకీర్తిపాలయ్యాడు. ధర్మరాజు కురువృద్దుల సానుభూతిని 
పొందగలిగాడు. సంశ్రయాన్ని సాభిప్రాయంగా, సార్థకంగా, సమయోచితంగా వాడుకొన్న సమర్ధుడు ధర్మరాజు. 


(5). ద్వైధీభావం:- ధర్మరాజు నిర్వహించిన శ్రీకృష్ణుడి రాయబారం ద్వైధీభావానికి దివ్యోదాహరణం: ఇందులో 
సంధివిగహాలు రెండూ ఒకేసారి సాగించటం జరిగింది. 


ఉ. “కావున శాంతి బొందుటయ కర్ణము; దా నది యట్టులుండె; శ్రీ 
గావలె నంచు బోరితము గామియు. గోరెద; మెల్లసామ్ములుం 
బోవుటయుం గులక్షయము వుట్టుటయున్‌ వెలిగాంగ నొండుమై 
నే విధి నైనం జక్కంబడు బెంతయు నొప్పు. జుమీ జనార్దనా!" (ఉద్యో. 3.22) 


ఈ పద్యం పై గుణానికి చక్కని నిదర్శనం. సంధివలన శాంతి పొందటం కర్తవ్యం. అయితే రాజ్య సంపదమాత్రం 
కావాలి. ఆ సంపద యుద్దం జరగకుండా, కులక్షయం కాకుండా లభించాలి. దానికేదైనా విగ్రహం- అంటే భేదోపాయం- 
ప్రయోగించాలి. కార్యాన్ని సాధించాలి- అని ధర్మజుడి అభిప్రాయం. కౌరవసభలో ధృతరాష్ట్ర దుర్యోధనులు ప్రభుస్థానంలో 
ఉన్నవారు. వారిలో ధృతరాష్రుడిని గౌరవిస్తూ సంధి జరుపుతున్నట్లు, గురుభీష్మాది వీరులతో మన్ననతో వర్తిస్తున్నట్లు, 
దుర్యోధనాదులతో వైరం సాగిస్తున్నట్లు శ్రీకృష్ణుడి రాయబారపు వైఖరి సాగటం ద్వైదీభావగుణ ప్రయోగప్రభావమే. దుర్యోధనుడిని 
సమర్థిస్తూ అతడి దుర్మార్గానికి దోహదకారి అయిన కర్ణుడితో చెలిమికట్టటానికి యత్నించటంకూడా ద్వైధీభావమే. శ్రీకృష్ణుడి 


రాయబారం అంత రమణీయంగా ఉండటానికి కారణం ధర్మజనీతిలోని ద్వైధీభావ ప్రదర్శనమే! 


(6). యానం:- కౌరవులకు సైన్యసంఖ్యాబలం అధికంగా ఉన్నా పాండవులు స్వీయబలంమీది విశ్వాసంతో, 
శ్రీకృష్ణుడి సహాయ సంపత్తితో యుద్దాన్ని ప్రకటించగలిగారు. ఇక్కడ మరొక విషయం గమనించాలి. రాయబారాల 
ఘట్టాలలోనూ, రాయబారుల వార్తలను విని విశ్లేషించుకొనే చర్చాగోష్టులలోనూ కౌరవ పాండవబల తారతమ్య చర్య 
విస్తారంగా సాగింది. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడైన తరువాత విశదంగా ఈ అంశాన్ని వివరించటంకూడా జరిగింది. ఇవన్నీ 


పీధిక : 14 


పాండవులు క్షీణదశనుండి మహోన్నత దశకు వృద్దిచెందిన స్థితిని తెలుపుతున్నాయి. ఈ విధంగా ఉద్యోగపర్వంలో షాడ్గుణ్యం 
సర్వాంగ సుందరంగా, సమర్ధంగా చిత్రించబడింది. 


ఉద్యోగపర్వంలో ధర్మజుడి వర్తనాన్ని తెలిసికొనాలంటే ఈ క్రింది అర్థశాస్త్ర సూత్రం తెలియాలి- 


= 


3 


“ఆత్మవాం స్వల్పదేశోఃపి యుక్తః ప్రకృతి సంపదా 
నయజ్ఞః పృథివీం కృతాం జయత్యేవ న హీయతే॥” (అర్థశాస్త్రమ్‌. 6 అధి. 1అధ్యా. చివరి శ్లో.) 


(ఆత్మవంతుడై ఉండి ప్రకృతి సంపదతో కూడిన, నీతి శాస్త్రవేత్తమైన రాజు చిన్న దేశం మాత్రమే కలవాడైనాకూడా 
సమస్తభూమిని జయించి తీరుతాడు. ఎప్పటికీ నశించడు). అయిదూళ్ళిచ్చినా చాలునని అడిగిన ధర్మరాజు హృదయంలోని 
రాజనీతి రహస్యం ఈ శ్లోకంలో ధ్వనిస్తుంది. 


4. రాయబారాల చదరంగం ఉద్యోగపర్వం 


ఉద్యోగపర్వం సంధియత్నంతో మొదలై యుద్ధయత్నంతో ముగుస్తుంది. సామదానభేదోపాయాలు సంధిలోనే 
ప్రవర్తిల్లుతాయి. అందులోనే విఫలమౌతాయి. సంధియత్నాలలో రాయబారాల పాత్ర బలంగా ఉంటుంది. అర్హతలనుబట్టి 
రాయబారాలు-లేక-దూతలు-మూడు విధాలని అర్థశాస్త్రం విశ్లేషించింది. “ఉద్ధ్యత మన్రో దూతప్రణిధిః అమాత్యసంవదోపేతో 
నిసృష్టార్ధః, పాదగుణహీనః పరిమితార్థః అర్ధగుణహీనః శాసనహరః” (అర్థశాస్త్రమ్‌. 16వ అధ్యాయం 12వ ప్రకరణం, సూత్రం- 
1.) (మంత్రం నిశ్చితమైన తరువాత దూతల ప్రయోగం జరగాలి. అమాత్యులకు ఉండే గుణసంపద అంతా ఉన్న దూత 
“నిసృష్టార్థుడు. అనగా కార్యభారం అంతా అతడిమీద విడిచివేయవచ్చునని అర్థం. నాల్గవవంతు గుణాలు తక్కువ 
ఉన్నవాడు “పరిమితార్థుడు”. (పరిమితమైన ప్రయోజనం కలవాడు అనగా కొంతవరకే అతడికి కార్యభారం అప్పగించాలి). 
సగం గుణాలు లేనివాడు 'శాసనహరుడు”' (అనగా రాజుపంపే వార్తలు తీసికొని వెళ్ళడానికి మాత్రమే తగినవాడు). 
(బాలానందిని వ్యాఖ్య ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు- పుట.61 62). 


మంత్రానికి తగిన దూతను ఎన్నుకొనటం రాజ్యతంత్ర రహస్యం. మంత్రం పంచాంగసహితం (అయిదంగాలతోకూడి 
ఉంటుంది). అవి - “కర్మణామారంభోపాయః. పురుష ద్రవ్య సంపత్‌, దేశకాల విభాగః | వినిపాత ప్రతీకారః, కార్యసిద్ధి 
రితి పంచాంగో మంత్రః”. ఉద్దిష్ట కార్యాన్ని ఆరంభించటానికి అనువైన ఉపాయాన్ని నిర్ణయించటం, అంగబలాన్నీ, 
అర్థబలాన్నీ అంచనా వేసికొనటం, దేశకాల విభాగ వివేచనను గాఢంగా చేయటం, కార్యసాధనలో ఏర్పడే అవరోధాలకు, 
విఘ్నాలకు ప్రతిక్రియలను చేయటం, లక్షించిన కార్యాన్ని సాధించి ఫలాన్ని పొందటం- అనే అయిదంగాలనూ రాజనీతి 
చతురుడైన రాజు నిపుణంగా నిర్వహిస్తాడు. ఉద్యోగపర్వంలోని మంత్రనిర్వహణంలో ధర్మరాజు అగ్రగణ్యుడు; శ్రీకృష్ణుడు 
సాటిలేనివాడు. వీరిలో ఒకరు రాజు. మరొకరు దూత కావటం ఉద్యోగపర్వ విశేషం. 


ఉద్యోగపర్వంలో నలుగురు దూతలు రాజకార్య నిర్వహణంలో తమ తమ పాత్రలను నిర్వహించారు. వారు - 
1.ద్రుపదపురోహితుడు; 2.సంజయుడు; 3.శ్రీకృష్ణుడు; 4.ఉలూకుడు. ఈ దూతలను ప్రయోగించినవారు వరునగా ద్రుపదుడు, 
ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, దుర్యోధనుడు. దూతలనుబట్టి వారి నెన్నుకొన్న రాజుల యోగ్యతలు బయటపడతాయి. వారు 
నిశ్చయించిన మంత్రబలాలు కూడా వ్యక్తమౌతాయి. 


రాజనీతి నిపుణుడైన రాజు మంత్రాన్నిబట్టి దూతలను మంత్రులనుండి కాని, పురోహితులనుండికాని ఎన్నుకొంటాడు. 


పీరిక : 15 


శ్లో “బ్రాహ్మణే నైధితం క్షత్రం మన్తి మ న్రాభిమన్రితమ్‌ 
జయ త్యజిత మత్యన్తం శాస్తానుగమశస్రితమ్‌ ”. (అర్థశాస్త్రమ్‌ 1 అధిక. 9వ అ. చి.ళ్లోకం) 


గుణసంపన్నుడైన పురోహితుడిచేత వృద్దిపొాందబడిందీ, మంత్రియొక్క మంతనం అనే మంత్రంచేత పవిత్రీకృతమయిందీ 
అయిన దండనీతిని అనుసరించటం అనే శాస్త్రాన్ని పట్టిన క్షత్రియకులం మిక్కిలి అభివృద్ది చెందుతుంది. దానిని ఎవరూ 
జయించలేరు- అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఈ సూత్రం ఉద్యోగపర్వానికి అన్ని విధాలా అన్వయిస్తుంది. ఇందులోని 
దూతలు పురోహితుడు, మంత్రి, బంధువు, స్నేహితుడు మొదలైనవారు కావటం విశేషం! 


అర్థశాస్త్రంలో అమాత్యపురోహిత గుణాలు స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి. అమాత్య లక్షణాలు “జానపదః, 
అభిజాతః, స్వవగ్రహః, కృతశిల్పః, చక్షుష్మాన్‌, ప్రాజ్ఞః, ధారయిష్టుః, దక్షః, వాగ్మీ ప్రగల్భః, ప్రతిపత్తిమాన్‌, ఉత్సాహ 
ప్రభావయుక్తః, క్లేశసహః, శుచిః, మైత్రి, దృఢభక్తిః, శీలబలారోగ్య సత్త సంయుక్తః, స్తమృచాపల్య వర్ణితః, సంప్రియః, 
వైరాణా మకర్తేత్యమాత్య సంపత్‌, అతః పాదార్ధ గుణహీనౌ మధ్యమావరౌ”. (అర్థశాస్త్రమ్‌. నవమో౭ ధ్యాయః, పంచమ 
ప్రకరణమ్‌- మంత్రిపురోహితోత్పత్తిః వు.32) 


అమాత్యుడు తనదేశానికి చెందినవాడు, మంచివంశంలో పుట్టినవాడు. పొరపాట్లను సులభంగా సరిదిద్ద దగినవాడు, 
శిల్పాలలో నేర్పరి, రాజుకు నేత్రంవంటిదైన అర్థశాస్త్రంలో పండితుడు, సహజబుద్ది సంపన్నుడు, జ్ఞాపకశక్తి-లేదా-పట్టుదల 
కలవాడు, సమర్దుడు, వాక్చాతుర్యం కలవాడు, ప్రగల్భుడు(bంld), సమయస్ఫూర్తి కలవాడు, ఉత్సాహమూ, ప్రభుశక్తీ 
ఉన్నవాడు, కష్టాలు సహించగలవాడు, శుచి అయినవాడు, స్నేహశీలుడు, దృఢమైన భక్తికలవాడు, శీలవంతుడు, 
ఆరోగ్యధైర్యాలు కలవాడు. మొండితనం, చాపల్యం లేనివాడు, అందరినీ ఆకట్టుకోగలవాడు, అనవసరమైన తగాదాలు 
సృష్టించనివాడు అయి ఉండాలి. ఈ గుణాలన్నీ కలవాడు ఉత్తముడు. వీటిలో నాల్గవవంతు లేనివాడు మధ్యముడు. సగం 
లేనివాడు అధముడు. 


పురోహితుడి గుణాలు:- “పురోహిత ముదితోదిత కులశీలం షడబ్లే వేదే దైవే నిమిత్తే దజ్ణ్జనీత్యాం చ అభివినీతమ్‌. 
ఆపదాం దైవమానుషీణామ్‌ అధర్వభిరుపాయైశ్చ ప్రతికర్తారం కుర్వీత. తమాచార్యం శిష్యః పితరం పుత్రో భృత్యః స్వామిన 
మివ చాను వర్తేత”. (అర్థశాస్త్రమ్‌. పు. 33) 


ఉన్నత కులసంజాతుడు, శీలవంతుడు, వేదవేదాంగాలనూ జ్యోతిషాది దైవసూచనలు గల శాస్తాలనూ తెలిసినవాడూ, 
శకునజ్ఞుడు, దండనీతిశాస్త్రజ్ఞుడు, దైవంవలన గాని, మానవులవలనగాని కలిగే ఆపదలను తొలగించగల అధర్వవేదమంత్ర 
ప్రయోగాలు గాని, ఇతరోపాయాలుగాని ప్రతిక్రియలుగా చేయగలవాడు పురోహితుడు. అన్ని పనులలోనూ అగ్రస్థానంలో 
ఉంచబడదగిన పురోహితుడిని- శిష్యుడు ఆచార్యుడినివలె, పుత్రుడు తండ్రినివలె, భృత్యుడు యజమానునివలె రాజు 
ఎప్పుడూ అనుసరించి ఉండాలి. (అర్థశాస్త్రమ్‌ పు.34). 


(1). ధర్మరాజుకొరకు హితులు సాగించిన పురోహిత దౌత్యం 
ద్రుపద పురోహితుడు దూతగా పంపదగిన యోగ్యత కలవాడు. 


క. “హితు(డవు, మతిమంతుండవు, | చతురవచనకోవిదుండవు, సమయజ్ఞుండ, వు 
న్నతవంశవర్దనుండ, విం । గితవేదివి, నెచ్చెలివి, సుకృతి; వట్లగుటన్‌' (ఉద్యో. 1.53) 


పీర్రిక : 16 


పాండవ దూతగా పంపటానికి పూనుకొన్నట్లు ద్రుపదుడు పేర్కొన్నాడు. అమాత్యలక్షణాలు కొన్ని కలిగి ఉన్న 
రాజపురోహితుడు ఈ దూత. ఇతడు ఉత్తమ పురోహిత దూత. ఇతడిని నియోగించినవాడు ద్రుపదుడు. అతడు 
నిర్వహింపదలచుకొన్నది బంధుకార్యం. పాండవులు అతడి అల్లుళ్ళు కావటంచేత అతడికి బంధుత్వంతోపాటు గురుత్వంకూడా 
ఉన్నది, బాధ్యతకూడా ఉన్నది. దూతను నియోగించి అతడిని వినియోగించుకొనే విధానాన్ని కూడా ద్రుపదుడు స్పష్టం 
చేశాడు. 


క, “ఇతండు మదీయాగ్ర పురో । హితుం; డితనికి నెల్లపనులు నెజింగించి తగన్‌ 
ధృతరాష్ట్ర కడకు. బనుపుండు | చతుర వచన రచన గజిపి సంప్రీతిమెయిన్‌.” 


ఉ. “ఆతని సమ్ముఖంబున6 దదగ్రతనూజు కడన్‌ మరున్నదీ 
జాతుని సన్నిధిం గలశసంభవు నొద్ద గ్రమోచితంబుగా 
నీ తెజం గిట్టు లాడుమని యేర్పడ నంతయు. జెప్పి పుచ్చంగా 
నీతిమెయిం దగం బలుక నెయ్యము లాభము. బెంపు జొప్పడున్‌. (ఉద్యో. 1.38, 39) 


అర్థశాస్తాన్ని అనుసరించి ద్రుపదపురోహితుడు శాసనహరుడివంటివాడు. కురుసభలో ఎవరెవరితో ఏయే విధంగా 
మాట్లాడాలో రాజు నిర్దేశించినట్లు అతడు మాట్లాడి ఫలితాంశం పరిస్థితులమీదనే వదలేవాడు. పాండవపక్షాన ఎటువంటి 
నిర్ణయం స్వయంగా తీసికొనే చొరవ అతడికి లేదు. రాజనీతి తెలిసినవాడు కాబట్టి అతడు నిపుణంగా మాట్లాడగలడు. 
ఆ మాటలవలన సాధించబడవలసిన ప్రయోజనాలు మూడు- 1. కౌరవపాండవుల మధ్య స్నేహం. 2. పాండవులకు 
రాజ్యలాభం. 3. పాండవులకు అభ్యుదయం. ఈ ఫలితాలు సాధించగలిగే చతురవచన రచనను పురోహితుడికి ధర్మరాజాదులు 
నేర్పాలని ద్రుపదుడు నిర్దేశించాడు. అంటే ద్రుపదపురోహితుడి శక్తి యుక్తులు స్వతంత్రదూతకార్యానికి సమర్ధాలు కావని 
స్పష్టంచేశాడు. అతడికి కౌరవసభలో చేయవలసిన “ఎల్లపను'లనుకూడా పూసగ్రుచ్చినట్లు చెప్పిపంపవలసి ఉంటుందని 
కూడా పేర్కొన్నాడు. అందువలన పురోహితదూత ఉత్తమ శాసనహరుడు. 


దైన్యం లేకుండా, రాజ్యభాగాన్ని యాచిస్తున్నట్లు కాకుండా, ధర్మరాజు తన రాజ్యభాగాన్ని ఏలుకొనే హక్కును 
అమలు పరచుకొనటానికి ధృతరాష్ర్రుడి సమ్మతిని కోరుతున్నట్లుగా కురుసభలో దూత మాట్లాడాలి. ఇది లోకమర్యాదను 
పాటించే పద్ధతిలో సాగించే రాయబారం. దీనికి ధృతరాష్ట్రుడు సహజంగా, న్యాయపద్ధతి ననుసరించి సమ్మతి తెలపాలి. 
అందులో అవరోధాలు ఉండటానికి వీలులేదు. కాబట్టి గౌరవప్రదంగా పాండవభాగాన్ని అనుభవించటానికి వారిని ఆహ్వానించాలి 
లేదా అనుమతించాలి. దానికి భిన్నంగా ఎటువంటి అసంబద్దపు మాటలు పలికినా దానికి ఫలితాలు ఎట్టా ఉంటాయో 
కూడా వారికి తెలియచెప్పాలి. ఆ తరువాత జరిగేది జరుగుతుంది. ఇదీ రాయబారపు స్వభావం. ఇందులో పాండవపక్షంలోని 
అభిప్రాయాలకు అనుగుణంగా పలుకుమని చెప్పిన పద్దతిలో మాటలాడటమే దూతకార్యం. ఇది మర్యాదగా పంపుతున్న 
పాండవుల హెచ్చరిక. అంతేకాదు, పాండవులు స్వయంగా పంపేదేకాకుండా పాండవ హితులూ బంధువులూ స్నేహితులూ 
కలిసి పంపుతున్న హితవాక్యం. ఇందులో మంచిమాటలూ ఉంటాయి. మందలింపులూ ఉంటాయి. హితవూ ఉంటుంది. 
తగవూ ఉంటుంది. వినయమూ ఉంటుంది. వీరాలాపమూ ఉంటుంది. ఇందులో చెప్పటమే ముఖ్యం. కౌరవులు 
వినకపోతే వారి కర్మకు వారే బాధ్యులు. ఈ రాయబారంలో పాండవుల రాజ్యభాగానికి సంబంధించిన హక్కును భుక్తంచేసికొనే 
సమ్మతి కొరకు మర్యాదగా ధృతరాష్ట్రుడి ఎదుట ప్రస్తావించటం ముఖ్యం. వారి ప్రతిస్పందన అనుకూలమైతే స్నేహం, 
లాభం, అభ్యుదయం. విపరీతమైతే యుద్దం, నష్టం, వంశనాశం ఏర్పడతాయి. ఈ తులనాత్మక అవగాహన కలిగేటట్లు 
కురుసభలో పలికి ధృతరాష్ట్రుడు తగిన నిర్ణయం తీసికొనేటట్లు చేయటం దూతకార్యం. ఇందులో దూతకు స్వాతంత్ర్యం 


కీర్రిక్ర : 17 


లేదు. చెప్పినట్టు చేయటమే కార్యం. రాయబారం వలన కలిగే ఫలితాలకు అతడు బాధ్యుడు కాడు. అయితే, నిర్దేశించిన 
పనులనుగాని, వలుకువున్న మాటలుగాని వివేకంతో చేయాలి, చెప్పాలి. దానికి తగిన సంస్కారం ఉన్నవాడు 
ద్రుపదపురోహితుడు. అందుకే అతడు ఉత్తమ శాసనహరుడు. 


ద్రుపదపురోహితుడి రాయబారం పాండవపక్షంలో ఉన్న పెద్దలందరి అభిప్రాయాల సారాంశంగా కనబడుతుంది. 
ప్రత్యేకంగా ధర్మరాజాదులు చెప్పి పంపిన మాటలు కావు. అయినా, అవి ధర్మరాజుయొక్క అంగీకారాన్ని పాందినవే. 
ద్రుపదపురోహితుడు కౌరవసభలో ఒక హితవరి, మధ్యవర్తి, పెద్దమనిషి, ఇంగితజ్ఞుడు, అభిమానధనుడు మాట్టాడుతున్నట్టుంటుంది. 
అయితే, ఆ మాటలన్నీ అతడివి కావు, పాండవ పక్షంలో ఉన్న పెద్దలమాటలు. ఈ అభిప్రాయం వీరిది అని ప్రత్యేకంగా 
పేర్కొనకుండా పలికిన సామూహిక సందేశసారాలు. అందువలన పురోహిత దూతకు ఆ మాటలలో ఎటువంటి కర్తృత్వ 
భోక్షృత్వాలు లేవు. 


ఒక్కమాటలో చెప్పాలంటే ద్రుపదపురోహితుడి దౌత్యం పాండవహితులు ధర్మరాజు కొరకు నడిపిన రాయబారం! 
అతడు పలికిన తీరులో ఉన్న పారుష్యం బ్రాహ్మణ స్వభావంగా భీష్ముడికి తోచింది. అయినా, ఆ కరకుదనం ఆయనకు 
చెప్పి పంపిన వారిదే. దానిని కప్పిపుచ్చి దూతమీద పెట్టి మాట్లాడాడు భీష్ముడు. అది ధృతరాష్ట్రుడి మనసుకు రాపిడి 
కలిగించింది. కాని, అతడు పాండవులు రాజ్యభాగం అనుభవించే హక్కుకు “సమ్మతి ప్రకటించలేకపోయాడు. అందుకే 
సంజయుడి రాయబారం పంపవలసివచ్చింది. విరుద్ధభాషణం సభలో చేయకుండా రాయబారి ద్వారా పలకటం ధృతరాష్ట్రుడి 
రాజనీతి! 


(2). ధర్మరాజుగురించి ధృతరాాష్టుడు చేసిన అమాత్యదౌత్యం 


సంజయుడు ధృతరాష్ట్రుడి హితుడు, అమాత్యుడు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో చెప్పబడిన అమాత్యగుణాలన్నీ 
ప్రధానమంత్రికి ఉండదగినవి. సంజయుడు ప్రధానమంత్రి కాడు. సన్నిహితుడైన అమాత్యుడు, హితుడు, బంధువు, శాస్త్రోక్తంగా 
చెప్పాలంటే ప్రధానమంత్రి విదురుడికంటె కొన్నిగుణాలు తక్కువవాడని చెప్పాలి. అయినా బుద్దిమంతుడు, విశ్వాసపాత్రుడు. 
అందువలననే దూతగా ధృతరాష్ట్రుడు ఎన్నుకొన్నాడు. అతడు సంజయుడి రాయబారం ద్వారా సాధింపదలచుకొన్న కార్యం 
పరిమితమైనది. దాన్ని స్పష్టంగా సంజయుడికి తెల్పాడు. 


క. 'నెయ్యము వాటించి కడుం | దియ్య మెసంగ నలుకలెల్లం దీబునటులుగా. 
గయ్య మనుతలయపు లోనుగ | నయ్యమనందను(డు మానునట్టి తెజ6గుగాన్‌”. (ఉద్యో. 1.271) 


ధర్మజుడి కోపాన్ని తగ్గించేటట్లు, అతడు యుద్దం మాట మానేటట్ట్లు, నిపుణంగా మాట్లాడాలి. ఆ మాటలలో 
స్నేహం, తియ్యదనం జాలువారాలి. వాటిని విన్న ధర్మరాజు కోపాన్ని మరచిపోయి "శాంతి ప్రకారంబునం కార్యంబు నడపి, 
యొక్కటియై మనేటట్లు ఒడబరచాలి'- అనేది దౌత్యలక్ష్యం. ధర్మజుడు శాంతిస్తే రాజ్యభాగం ఇస్తాననలేదు; కౌరవులూ 
పాండవులూ ఒక్కటియై ఎట్లా ఉంటారో సూచించలేదు. అందువలన సంజయుడు ఆ అంశాలమీద మాట్లాడే వీలులేదు. 
వాటిని తేల్చి చెప్పకపోతే ధర్మజుడు శాంతించే అవకాశమే లేదు. అయినా, సంజయుడు మాట నేర్పరితనంతో ధర్మరాజును 
శాంతమూర్తిగా మార్చాలి. ధర్మజుడి మనసు మారితే చరిత్ర మారుతుంది. పాండవపక్షం అతడి ఆనతిని శిరసావహిస్తుంది. 
భీమాదులు ధర్మజవాక్యబద్భలై ఉంటారు. శాంతుడైన ధర్మరాజులో రాజ్యకాంక్ష సమసిపోయే శమభావం మోనులెత్తాలి. 
అంటే- యుద్దోత్సాహానికి మూలమైన రాజ్యకాంక్షను తొలగిస్తే ధర్మజుడు మునివృత్తిని స్వీకరించవలసిందే. జీవితాంతం 
అడవులలో తాపసజీవితం గడుపుకొంటూ ఉండవలసిందే. అదే ధృతరాష్ట్రుడు లక్షిస్తున్న పరిష్కారం. అదే ఆయన దృష్టిలో 
“ఒకటియై ఉండటం”. ఈ పరిమిత ప్రయోజనం కొరకు రాయబారం చేసే సంజయుడు “పరిమితార్జుడు”. 


పీర్రిక : 18 


ద్రుపదపురోహితుడి దౌత్యంలో ధృతరాష్ట్రుడు హితులచేత రెచ్చగొట్టబడిన ధర్మరాజును ఊహించాడు. అతడి 
కోరికను మన్నించటం గ్రుడ్డిరాజుకు ఇష్టంలేదు. అందువలన ధర్మరాజులో మానసిక పరిణామాన్ని తెస్తే యుద్దోద్యోగమే 
ఆగిపోతుందని, అసలుకే మోసం తెచ్చే భేదనీతిని ప్రయోగించాడు. ఈ నీతి అందరికీ తెలిపి చేసింది కాదు. తన 
చుట్టుప్రక్కల ఉన్న మంత్రి మండలికీ, హితులకూ చెప్పిన తీరు వేరు. ఆ తరువాత సంజయుడికి ఏకాంతంలో బోధించిన 
విధం వేరు కావటంచేత ఈ రాయబారం అందరికీ తెలిసేటట్లు చేసినా, అందరి అభిప్రాయాలకూ ప్రాతినిధ్యం వహించదు. 
'ధృతరాష్ట్రు డొక్కడూ రాజ్యభాగానికి అంగీకరిస్తే ఇతరులందరూ అంగీకరించినట్టే జెతుం'దని ధర్మరాజు భావిస్తే, దానికి ప్రతిగా 
“ధర్మరాజుకూడా శాంతిస్తే అందరూ శాంతించినట్లే బెతుంిదని ధృతరాష్ట్రుడు దూతను ప్రయోగించాడు. సంజయ దౌత్యంవలన 
సాధించబడేది ఏమీ ఉండదని తెలుసు. కాని, అదృష్టవశాత్తు ధర్మజుడు మారితే ఆపద తప్పుతుందని అనుకొన్నాడు 
ధృతరాష్ట్రుడు. అతడు చేసిన ఈ గూఢప్రయోగం (విగ్రహం) అతడికే కాక, అతడి పక్షం వారికంతా సుడిగుండంవలె 
చుట్టుకొంటుందని భావించలేకపోయాడు. ఒకవేళ రాయబారాన్ని సమగ్రస్ఫూర్తితో నిర్వహించుమని సంజయుడిని కోరి 
ఉన్నట్లయితే ఫలితం మరొకరకంగా ఉండేది. అట్లా కావటం ధృతరాష్ట్రుడి అభిమతం కాదు. అందుకే ఉత్తముడు కాని 
రాజుచేత ప్రయోగించబడిన సంజయుడు ఉత్తమదూత కాలేకపోయాడు. రాయబారం సఫలం కాదని సంజయుడికీ 
తెలుసు. కాని, సంధి యత్నంలో సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే సహృదయుల సానుభూతిని పొందవచ్చునని తన ధర్మాన్ని 
శక్తివంచన లేకుండా నిర్వహించాడు. చివరకు ధర్మజుడి ప్రశంసల నందుకొన్నాడు కూడా! 


క. “ఎదురున్న రూపు వలుకంగం | దుదిం గటకటం బడవు; నీవు దుర్ణయమును బె 
ట్టిదమును, బెండును నగుపలు । కొదవదు నీ నాలుకకు నయోన్నత! యెపుడున్‌'. 


క. “నీ వొండె విదురు. డొండెను | గావలయుంగాక యిట్టి కార్యంబులకున్‌ 
రా వేజు కలరె తగువా? । రీ వినయము నేర్పుగలదె యితరుల కెందున్‌?”. (ఉద్యో. 1. 363,364) 
మొత్తం మీద సంజయ దౌత్యం ధర్మరాజును గురించి (ఉద్దేశించి) సాగించిన రాయబారమే. 


(3). ధథర్మరాజే ధర్మనీతి కొరకు చేసిన రాయబారం శ్రీకృష్ణ దౌత్యం 


శ్రీకృష్ణుడు అమాత్యుడు కాడు; పరమాత్ముడు. పాండవులకు ఆరాధ్యదైవం. ఆత్మబంధువు. మార్గదర్శి. ఆయన 
తనంతట తానే హస్తినాపురానికి పోయి ధృతరాష్టుడికి హితవు చెప్పి, కులక్షయం కాకుండా, సంధి కుదిరించి పాండవులకు 
రాజ్యలాభం కలిగిస్తానని ప్రకటించుకొన్నాడు. అతడు స్వయంగా నియోగించుకొన్న పెద్దమనిషి రాయబారి. కౌరవపాండవులకు 
హితంకోరే మధ్యవర్తి. అయినా, పాండవపక్షవర్తి, ధర్మపక్షపాతి. ఆయనకు ధర్మరాజు తన అభిప్రాయాన్ని చెప్పి, తమకు 
హితంజరిగేటట్టు సంధినడుపుమని ప్రార్థించాడు. శ్రీకృష్ణు డాయన ఆనతిని పాటిస్తానని మాటయిచ్చాడు. ఆయన ఆశించే 
ఫలితాలు సిద్ధించేటట్టు దౌత్యం చేస్తానని ధైర్యం చెప్పాడు. సంజయుడి వర్తమానం ప్రకారం శ్రీకృష్ణుడు ఉభయులు 
(కౌరవపాండవుల) శ్రేయోభిలాషిగా హస్తినకు వస్తున్నాడు. పాండవుల దృష్టిలో అతడు ధర్మరాజునియోగాన్ని నిర్వహించటానికి 
హస్తినకు వెళ్ళుతున్నాడు. మరి, పఠితల దృష్టిలో ఆయన యుద్దాన్ని సిద్ధాంతీకరించటానికి హస్తినకు సర్వాధికారిగా 
చేరుతున్నాడు. ఆయనను రాయబారి అన్నదానికంటె హితవరి అని అనటం మేలు. అయినా, దుర్యోధనాదులైన కౌరవులందరూ 
అతడిని పాండవదూతగానే భావించారు, వ్యవహరించారు. అందువలన దూతకార్యంలో నియుక్తుడైన హితవరి సర్వాధికారి 
శ్రీకృష్ణుడు. 

కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు ప్రధానామాత్య లక్షణాలన్నీ సంతరించుకొన్న 'నిసృష్టారుడు'. దౌత్య 
లక్ష్యాలన్నింటినీ పేర్కొన్న ధర్మరాజు వాటిని సాధించే ఉపాయాలను కొన్ని సూచించాడే కాని, అన్నీ ఆయనకు వివరించి 
చెప్పలేదు. చివరకు- 


పీర్రిక్ర : 19 


క. “మమ్మెజుంగు, దెదిరి నెజు(గుదు, । నెమ్మి యెజుంగు, దర్హసిద్ది నెజి యెజుంగుదు, వా 
క్యమ్ముల పద్దతి నెజు(గుదు, । పొ మ్మెవ్వండ నీకు నేను బుద్దులు సెప్పన్‌?' (ఉద్యో. 3.34) 


అని శ్రీకృష్ణుడిపై సర్వకార్య నిర్వహణ భారాన్ని వదలివేశాడు. అర్జునాదులు శ్రీకృష్ణు డేనిర్ణయం చేస్తే దానినే 
శిరసావహిస్తామన్నారు. పురుషకారం, దైవానుకూల్యం రెండూ శ్రీకృష్ణుడే అని భావించారు. ఆయన తిమ్మిఅంటే తిమ్మి, 
బ్రహ్మి అంటే బ్రహ్మి బెతుందని విశ్వసించారు. అందుకే సంధికై వెళ్ళిన శ్రీకృష్ణుడు యుద్దాన్ని ప్రకటించి వచ్చాడు. 
శ్రీకృష్ణుడు సర్వస్వతంత్రుడైన పాండవదూత. ధర్మరాజుహృదయంలోని ధర్మనీతికి క్రియాశక్తి! 


సర్వధర్మాభిజ్ఞుడైన శ్రీకృష్ణుడు దూతపాత్రను నిర్వహిస్తున్నప్పుడు దూత చేయవలసిన పనులన్నీ నిర్వహించి ఆ 
వృత్తికి ఒక ఆదర్శాన్ని కల్పించాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో దూత కార్యాలు ఇట్లా చెప్పబడ్డాయి. 
శ్లో “పేషణం సంధిపాలత్వం ప్రతాపో మిత్రసంగ్రహః 

ఉపజాపః సుహ ఛద్భేదో దణ్ణ గూఢాతిసారణమ్‌ 

బన్గుర త్నాప 


హరణం చారజ్ఞానం పరాక్రమః 
సమాధిమోక్షో దూతస్య కర్మయోగస్య చాశ్రయః”. (అర్థశాస్తమ్‌. 1 అధికరణం. 16వ. అధ్యా. పు.68.) 


వార్తలు పంపటం, ఇతర రాజులతో తనస్వామి చేసికొన్న సంధులను గట్టిచేయటం, తన స్వామి గొప్పతనాన్ని 
చాటడం, మిత్రులను సంపాదించటం, కృత్యాదులను రెచ్చగొట్టడం శత్రువుల స్నేహితులలో భేదం కలిగించటం (వాళ్ళను 
విడదీయటం). సైన్యాన్నీ, గూఢపురుషుల్నీ శత్రురాజ్యంలోనికి ప్రవేశపెట్టడం, శత్రువుల బంధువులను, రత్నాలను అపహరించడం, 
రహస్య సమాచారాలు తెలిసికొనటం. పరాక్రమం చూపడం, సమాధిని (పూచీకత్తుకోసం పట్టుబడిన వాడు Hostage) 
విడిపించటం, రహస్యమైన ఉపాయాలు పన్నడం- ఇవి దూతలు చేయవలసిన పనులు. (వ్యాఖ్య: ఆచార్య పుల్లెల 
శ్రీరామచంద్రుడు. పు.68). 


శ్రీకృష్ణుడు దూతగా ఈ పనులనన్నింటినీ కార్యసాధనకు అనువుగా నిర్వహించిన నిపుణుడు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి 
చేరే వార్తల ప్రసారం విస్తారంగా సాగింది. విదురాది పాండవ శ్రేయోభిలాషుల హృదయాలలో చెరగకుండా ఉన్న 
పాండవాభిమానాన్ని పక్షపాతంగా పరివర్తింపచేశాడు శ్రీకృష్ణుడు. కురుసభలో పాండవ ధర్మనీతిని, వారి పరాక్రమ విశేషాలను 
శత్రుభయంకరంగా పొగడి వారి గొప్పతనాన్ని చాటాడు. శ్రీకృష్ణుడి ఉపన్యాసం విన్న రాజులు పాండవ ధర్మవర్తనంమీద 
సానుభూతిని పెంచుకొన్నారు. దుర్యోధన దుర్నీతిని అంతరాంతరాలలో గర్జించారు. శ్రీకృష్ణుడు కర్ణాది దురభిమానులను 
రెచ్చగొట్టి కురుసభలో కల్లోలం సృష్టించాడు. దుర్యోధనుడి బహిఃప్రాణమైన కర్ణుడి జన్మరహస్యం చెప్పి భేదోపాయాన్ని 
ప్రయోగించాడు. హస్తినాపురంలో సమకూడిన శత్రు శిబిరాలలోని వీరుల తీరులను, వారి బలాబలాలను, రహస్యాలను 
తెలిసికొన్నాడు. దుష్టచతుష్టయం శ్రీకృష్ణుడిని లంచాలతో వశంచేసుకొనటానికీ, ఆహారంలో విషం పెట్టి చంపడానికీ, 
ఒంటరివాడిని చేసి బంధించి వధించటానికీ యత్నించగా, స్వీయప్రతాపాన్ని ప్రదర్శించి తనను తాను రక్షించుకొన్నాడు, 
చతుర్విధోపాయాలను యథావకాశంగా ప్రయోగించాడు. దూతకార్యాల నన్నింటినీ ప్రదీప్తంగా నిర్వహించిన శ్రీకృష్ణుడు 
ఉత్తమదూత! విశ్వరూపాన్ని ప్రదర్శించి ధృతరాష్టుడిని అనుగ్రహించి దివ్యాదివ్యుడనిపించుకొన్న శ్రీకృష్ణుడు పాండవదూతయే 
కాక, ధర్మదూత అనిపించుకొన్నాడు. శ్రీకృష్ణుడివంటి దివ్యాత్ముడైన దూత న భూతో న భవిష్యతి. 


ముగ్గురు దూతల ముచ్చటను ఒక్కచోట ముడివేస్తే ఇట్లా చెప్పవచ్చును. 
1. ధర్మరాజు కొరకు హితులు చేపట్టిన రాయబారం పురోహిత దౌత్యం. పురోహితుడు “శాసనహరుడు”. 


2. ధర్మరాజు నుద్దేశించి ధృతరాష్ట్రుడు నడిపిన అమాత్యదౌత్యం సంజయదౌత్యం. సంజయుడు “పరిమితార్జుడు 


పీఠిక : 20 
3. ధర్మరాజు స్వయంగా ధర్మనీతి కొరకు చేసిన రాయబారం శ్రీకృష్ణ దౌత్యం. శ్రీకృష్ణుడు - 'నిసృష్టార్దుడు. 
(4). అహంకారి చేపట్టిన అధిక్షేపదౌత్యం ఉలూకుడి రాయబారం 


ఉద్యోగపర్వం చివర దుర్యోధనుడు దురహంకారంతో పాండవ ప్రతిజ్ఞలను అధిక్షేపిస్తూ ఉలూకుడితో పంపిన 
సందేశం ఆవేశ ప్రధానంగా, అధిక్షేపాత్మకంగా సాగింది. ఉలూకుడు వస్తుతః శాసనహరుడివంటి దూత. మర్యాదలేకుండా 
మాట్లాడినా, ఉలూకుడిని మర్యాదతో చూచి, మర్యాద తెలియని దుర్యోధనుడికి తగిన సమాధానాన్ని తిప్పి పంపిన 
పాండవపక్షం గౌరవాన్ని గడించింది. దుర్యోధనుడి అధిక్షేపం పాండవవీరులలో యుద్దోత్సాహాన్ని ఇనుమడింపజేసింది. 


రాయబారపు ఘట్టాలలో గమనించదగిన మరొక అంశం- ఏమంటే. ఉలూకుడు, పురోహితుడు, సంజయుడు 
రాయబారులుగా వెళ్ళేముందు వారి ప్రభువులు వారికి చెప్పిన మాటలు తిక్కన వివరించలేదు. కాని, శ్రీకృష్ణుడు 
హస్తినాపురికి వెళ్ళేముందు ఉపప్హావ్యంలో పాండవవర్గంవారందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. హస్తినలో కౌరవ 
ముఖ్యులందరూ ఆయనతో చర్చించారు. శ్రీకృష్ణుడు ఇక్కడా, అక్కడాకూడా విశదంగా మాట్లాడాడు. ఉత్తముడైన రాయబారిని 
చిత్రించటంలో పాటించవలసిన సమగ్రశిల్పం శ్రీకృష్ణుడి రాయబారానికే దక్కింది. అందుకు కారణం రాజు ఉదాత్తుడు 
కావటం, రాయబారి ఉత్తముడు కావటమే. అంతేకాదు భావికథకు పోషకమైనది శ్రీకృష్ణుడి రాయబారమే. 


కాగా ఆయా రాజులయెదుట రాయబారులు మాట్లాడిన తీరు తెన్నులను తీర్చిదిద్దటంలో తిక్కన కావ్యకళాశిల్పాన్ని 
కమనీయంగా పోషించాడు. మరేపర్వంలోనూ ఇంతటి రాజనీతి చర్చ కానరాదు, రూపకోచిత రసోల్లాసం రాణించదు; 
పాండవకౌరవ పరాక్రమ తులనాత్మక చర్చ ఇంతగా ప్రత్యక్షం కాదు. దానిని అనుశీలించటం ఉద్యోగపర్వ శిల్ప కళావైభవాన్ని 
దర్శించటం! 


5. తిక్కన రచన : నాటకీయత 


తిక్కన సోమయాజి “ఉభయకవిమిత్రుడు'. సంస్కృతాంధ్రభాషలలో కవిత్వం చెప్పటంవలన, దృశ్యశ్రవ్య ప్రక్రియలను 
రచనలో పోషించటంవలన, మార్గదేశీ పద్ధతులను సమన్వయించటంవలన, నిర్వచన చంపూకావ్య ప్రక్రియలను 
నిర్వహించటంవలన, కావ్యాన్నీ ఇతిహాసాన్నీ నంవిధానం చేయటంవలన, తత్సమ అచ్చికవదాలను నివుణంగా 
మేళవించటంవలన- ఇటువంటి కారణాలవలన తిక్కనకు “ఉభయకవి మిత్రుడనే బిరుదు సార్థకమైనది. పై లక్షణాలలో 
శ్రవ్యకావ్య ప్రక్రియలో దృశ్యస్వభావాన్ని పొందుపరచి చెప్పే కావ్యరచనా విధానాన్ని 'నాటకీయతి అని అంటారు. 


కావ్యంలో నాటకీయత - రంగపరికల్పన, చతుర్విధాభినయ ప్రదర్శన, వర్ణన, రూపకోచిత కావ్యాంశాల సంవిధానం 
మొదలైన అంశాలమీద ఆధారపడి ఉంటుంది. ఒక సన్నివేశాన్ని కొన్ని రంగాలుగా చిత్రించటానికి వీలుంటే, వాటిని కల్పించి 
రూపక స్వభావాన్ని కావ్యంలో చొప్పించటం రంగపరికల్చ్పన. అభినయం నాలుగు రకాలు. 1.ఆంగికం, 2.ఆహార్యం, 
3.వాచికం, 4.సాత్తికం. తిక్కన ఈ నాల్గింటిని యథోచితంగా పాత్రల అభినయంలో వర్ణించి రసాన్ని రక్తికట్టించటం 
చతుర్విధాభినయ ప్రదర్శనం. కావ్యనాటకోచిత వర్ణన. పతాకాది రూపకోచిత అంశాలను కావ్యంలో సంవదించటం మరొక 
లక్షణం. వీటిని ఉద్యోగపర్వ శిల్పానుశీలనలో భాగంగా పరిశీలించటం ప్రస్తుతాంశం. 


నాటకీయతకు నారుపోసినట్టుంటుంది ఉద్యోగపర్వం. కథలో సహజంగా అమరిన సభలూ, సమావేశాలూ, సన్నివేశాలూ, 
సంభాషణలూ నాటకీయతకు జీవితాన్ని కల్పించాయి. సభలు నాటకంలోని అంకాలవలె, సమావేశాలు రంగాలవలె, 
సన్నివేశాలు దృశ్యాలవలె, సంభాషణలు సంఘటనలవలె రాణించటం విశేషం. కథన వర్ణనలు పూలదండలోని దారంవలె, 
యక్షగానంలో సూత్రధారవచనంవలె అమరి నాటకీయతకు కావ్యకళా గౌరవాన్ని కలిగిస్తున్నాయి. 


పీర్రిక్ర : 21 


రాజనీతి ప్రధానమైన ఉద్యోగపర్వంలో వ్యర్థ సన్నివేశంగాని, సంభాషణంగాని లేదు. అందుచేత రచన చక్కగా 
చిక్కగా సాగింది. అర్థవంతంగా నడిచింది. ఆలోచనామృతంగా ఆస్వాదనీయ గౌరవాన్ని పొందింది. తిక్కనలోని మహాకవి 
మహామంత్రిగా ఉద్యోగంలో ఉన్మీలించాడు. ఉదాత్తమైన ఒక మహానాటకం వంటి గొప్పకావ్యం (ఉద్యోగపర్వం) తెలుగువారికి 
దక్కింది. 


మహానాటకంలో పది అంకాలున్నట్లుగా ఉద్యోగపర్వంలో పదిసభలు అంకాలుగా చిత్రించబడ్డాయి. ప్రధాన పాత్రలతో 
రసవత్తరమైన సంభాషణలతో ఏకదివన వృత్తం ప్రదర్శితమైతే అంకం. అట్లాగే ఉద్యోగపర్వంలోని సభారంగాలు పది 
అంకాలుగా ప్రకాశిస్తున్నాయి. వాటిని ఈ క్రింది విధంగా గుర్తించవచ్చును. 


(1). అంకాలుగా గోచరించే సభలు 


1. ఉపప్హావ్యంలోని ధర్మరాజు సభ 1 6-50 

2. ద్రుపదపురోహితుడి రాయబారం సాగిన ధృతరాష్ట్రుడి నిండుసభ. 1. 230-257 
3. సంజయుడి రాయబారం నడిచిన ధర్మరాజు పేరోలగం. 1. 272-380 
4. సంజయుడి పాండవసందేశాలు వినిపించిన ధృతరాష్ట్ర సభ. 2. 116-302 
5. పాండవులు శ్రీకృష్ణుడికి తమ సందేశాలను వినిపించిన శ్రీకృష్ణమందిర సభ. 3. 5-129 
6. శ్రీకృష్ణుడి రాకనుగురించి సమాలోచించిన ధృతరాష్ట్రుడి సభ 3. 148-172 
7. శ్రీకృష్ణుడి రాయబారం సాగిన ధృతరాష్ట్ర మహాసభ 3. 247-411 
8. శ్రీకృష్ణుడి తన రాయబారపు విశేషాలు తెలిపిన ధర్మరాజు సభ 4. 72-112 
9. ఉలూకుడి రాయబారం సాగిన పాండవ స్కంధావారం 4. 817-210 


10. భీష్ముడు కౌరవపాండవ విరుల బలాబల నిరూపణం చేసిన స్వీయ స్కంధావార మందిర సభ 4. 211-425 


దశాంక సదృశమైన ఈ సభాఘట్టాలలో మహానాటకంలోవలె ప్రతింండు (అంకాలవంటి) సభలలోనూ కలిసి, 
ఒక్కొక్క సంధి నిర్వహించబడుతూ మొత్తంమీద పంచసంధులు పోషించబడేటట్లు వస్తునిర్మాణం జరగటం ఈ పర్వ 
విశేషం. ఉపష్టావ్యనగరంలో ఉద్యోగానికి బీజావాపనం జరిగింది. ధృతరాష్ట్రుడి సభలో ద్రుపదపురోహితుడు దానిని కార్యారంభంగా 
మలచి ప్రదర్శించాడు. ముఖసంధి అక్కడ భాసించింది. ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపటం, ఆ 
గ్రుడ్జిరాజుమనోగతాన్ని సంజయుడు ధర్మరాజు సభలో వివరించటం, దానిమీద ధర్మజాదులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం, 
శ్రీకృష్ణుడు హస్తినకు పోయి శాంతియత్నం చేయటానికి ముందుకు రావటం బిందువువంటిది. ఆ బిందువే కార్యక్షేత్రమంతా 
నీటిపై తైలబిందువువలె వ్యాపిస్తుంది. ధృతరాష్ట్రుడి సభలో సంజయుడు పాండవసందేశాలను వినిపించటం, వాటిపై 
కౌరవవీరుల పరస్పర చర్చలు, తీవ్రవాదోపవాదాలు రేగటంవంటివి తీవ్రయత్నాన్ని సూచిస్తున్నవి. ప్రయత్న బిందు సంబంధం 
గలది ప్రతిముఖసంధి. పాండవులు సంధి సందేశాలను శ్రీకృష్ణుడికి వినిపించటంలోనూ సంధి జరగదనే అనుమానంతోనే 
చతుర్విధోపాయాలను సారించటంలోనూ ప్రాప్యాశ, శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించటంతో అక్కడ చెలరేగిన భావవైరుడ్డ్యాల 
సందడి, మహర్షులు సభకు రావటం వంటి సన్నివేశాలలో పతాక ప్రకాశించింది. ప్రాప్తాశా పతాకల సంబంధం కలది 


పీర్రిక్ర : 22 


గర్భనంధి. శ్రీకృష్ణుడి రాయబారపు మట్టం నియతాప్తిని సూచించింది. కర్ణాదుల వృత్తాంతాలు ప్రకరి గౌరవాన్ని 
సంతరించుకొన్నాయి. శ్రీకృష్ణుడు ధర్మరాజు సభలో కౌరవ సభావృత్తాంతాన్ని నివేదించిన ఘట్టంలో అవ(వి)మర్భన ౦ధి 
స్ఫురించింది. క్రోధవ్యసనాదులచేత గర్భసంధిలో ప్రకాశించిన బీజార్ధాలను గురించి చేయబడే పర్యాలోచనమే ఈ కథా 
ఘట్టంలో ప్రధానాంశం. అదే అవ(వి)మర్శసంధి. ఉలూక ప్రలాపాలు, పాండవవీరుల ప్రతిజ్ఞలు కార్యరూపంతాల్చే ఉత్సాహాన్ని 
ఉద్ధరింపజేశాయి. భీష్మవచనాలు యుద్ద నిర్వహణంలో పాండవ విజయాన్ని సూచిస్తూ ముగిశాయి. దానితో యుద్దోద్యోగ 
ఫలాగమం సూచించబడింది. ఈ విధంగా పది అంకాలవంటి సభారంగాలు సమగ్ర నాటక కార్యన్వరూపాన్ని 
ప్రత్యక్షంచేయగలిగాయి. ఇది నాటకీయతలోని వస్తు నిర్మాణ శిల్ప మహత్త్వం! 


ధర్మరాజును “మెత్తనివులి'గా చిత్రించాడు తిక్కన. పైకి మెత్తగా కనపడినా లోన పులివంటి పౌరుషశాలి, గూఢాభిమాని. 
అవసరం వచ్చినప్పుడు క్రొర్యంకూడా ప్రదర్శించగలడు. కౌరవులు చేసిన అపకారం ధర్మరాజుకు ఆగ్రహం కలిగించాలి. 
హింసకు దారితీయాలి, యుద్దానికి (ప్రేరణ కావాలి. కాని, అతడు '“వశీకృతచిత్తుడు. యుధిష్టిరనామధేయుడైనా మనస్సును 
అదుపులో ఉంచుకోగలడు. సమయజ్ఞుడు. ఎప్పుడు ఆగ్రహించాలో తెలుసు, ఎప్పుడు అనుగ్రహించాలో తెలుసు. 
ఆగ్రహానుగ్రహాలను కూడా ధర్మబద్దం చేయటం ధర్మరాజు ప్రవృత్తి. 


ధర్మరాజు సహజంగా ఉభయాయత్తసిద్ది. కార్యసాధనం స్వయంగా నిర్వహించుకొని ఫలసిద్ధి పొందేవాడు స్వాయత్తసిద్ది. 
మంత్రుల సహాయంతో సాధించేవాడు సచివాయత్త సిద్ధి. తాను మంత్రులతో కలిసి సమష్టిగా కృషి చేసి ఫలాన్ని పొందేవాడు 
ఉభయాయత్త సిద్ది. పాండవులు స్వయంగా బలవంతులైన నాయకులు. శ్రీకృష్ణుడు వారికి మిత్రుడు, గురువు, దైవం, 
మార్గదర్శకుడు. అయినా ఉద్యోగంలో వారికి సచివోత్తముడు. ధర్మజుడు ఇచ్చాశక్తి, భీమార్జునులు క్రియాశక్తులు, శ్రీకృష్ణుడు 
జ్ఞానశక్తి. ధర్మరాజు తన ఉద్యోగాన్ని శ్రీకృష్ణముఖంగా సాగించాడు. భీమార్జునులు ధర్మజుడిని బలపరిచారు. ఇచ్చాక్రియాశక్తులు 
జ్ఞానప్రకాశంతో ప్రవర్తిల్లుతాయి. ఈ తత్త్వాన్ని రాజనీతి నాశ్రయించి సాగే ఉద్యోగపర్వం వ్యాఖ్యానించి చెప్పింది. పై పది 
అంకాలవంటి సభలూ ఆ పరమార్శాన్నే ప్రదర్శిస్తున్నాయి. ఈ పర్వ కార్యతత్త్వ కరదీపిక శ్రీకృష్ణుడి వ్యాఖ్య! 


ఆ. “రోషమయ మహాతరువు సుయోధనుం డురు । స్కంధ మందులోన. గర్జు. డలరు౮) 
గొమ్మ సౌబలుండు; గుసుమ ఫలములు దు । శ్శాసనుండు; మూల శక్తి తండ్రి. 


ఆ. “ధర్మజుండు ధర్మతరు; వర్షును(డు ఘన । స్కంధ; మనిలసుతుండు శాఖ; కవలు 
పుష్పఫలము; లేను భూసురులును వేద | ములు. దదీయమైన మూలచయము'. 


క. “ఈరెంటియందు నరసి య । సారం బిది, గాఢసార సహితం బిది నా 
నేరవలయు; నదియును గా । కేరూపం బయ్యెనేని నీ సేమిటికిన్‌? (ఉద్యో. 1.355-357) 


ఉద్యోగపర్వంలో ధర్మనిర్దాయ శక్తిగా శ్రీకృష్ణుడు పోషించబడటం పై సభాకార్యక్రమాలలో పాటించిన శిల్పం. 
ధర్మతరువుకు మూలబలాన్ని నిరూపించటం ఈ పర్వ పరమతాత్పర్యం. దానికి ప్రతిగా రోషమయ మహాతరువుకు 
మూలమైన, లోభశక్తి అయిన ధృతరాష్ట్రుడి బలహీనతను ప్రదర్శించటం కూడా పర్వకథార్థ ప్రయోజనమే. ఈ రెండింటి 
చిత్రణలో కానవచ్చే ప్రతిస్సర్థి శిల్పం ప్రశంసనీయం. 


1. ఉపప్హావ్య నగరంలోని ధర్మరాజుసభలో ఉద్యోగపర్వంలో నిర్వహించబడే కార్యసూత్రానికి నాందిపలికింది 
శ్రీకృష్ణుడే. అతడి ప్రతిపాదన ప్రాతిపదికగా బలరామసాత్యకి ద్రుపదాదుల ఆలోచన సాగింది. పురోహితుడి రాయబారం 
రూపొందింది. దానిని అంగీకరించి ధర్మరాజు శ్రీకృష్ణుడి ప్రయత్నాన్ని సమ్మతించాడు. 


పీర్రిక : 23 


“ఎదిరిముతం బెజుంగక యెట్టికార్యంబు నిశ్చయింప వెరవగునే? కావున నియ్యవసరంబున దగిన మానిసి 
నందులకుం బుచ్చవలయు! దుర్యోధనుడు వీరికి రాజ్యంబుపాలిచ్చిన వేలగు6గాక! తక్కిన నప్పటికి6 బోలిన పని 
సూచుకొందముి (ఉద్యో. 1.17) అన్న శ్రీకృష్ణుడి వాక్యం ధర్మజుడి ధర్మనీతి వర్తనానికి మూలం; పాండవోద్యోగానికి 
ప్రారంభం. 


2. ద్రుపదపురోహితుడు ధృతరాష్ట్రుడి సభలో భీమార్జున సాత్యక్యాదుల పరాక్రమాలను ప్రశంసించి చివరకు 
“శ్రీకృష్ణుడు పాండవుల కండగా ఉండగా వారు అసాధ్యులయ్యా రని కీర్తించాడు. 


మ. “వివిధోపాయ పరాయణుండు, రిపుదోర్వీర్యాపహార క్రియా 
ప్రవణోద్యోగు(డు, మంత్రరక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు, ధై 
ర్యవివేకాది గుణోత్తరుం, డఖిల విద్యాజాల సంవేది మా 
ధవు6 డా దిక్కటె! పాండవేయుల కసాధ్యం బెద్దియుం గల్గునే?" (ఉద్యో. 1.240) 


ఇందులో శ్రీకృష్ణుడికి అయిదు విశేషణాలు వాడబడ్డాయి. పంచపాండవులకు ఆయా విశేషణాలు వరుసగా 
అన్వర్థం కాగలవిగాకూడా కనబడుతున్నాయి. వారి కాయా విశేషణాలు అబ్బటానికి ఆదిశక్తి శ్రీకృష్ణుడు. వాటిని అలవరచుకొని 
అసాధ్యు లనిపించుకొన్నారు వారు. శ్రీకృష్ణుడు సర్వశక్తి సంపన్నుడు కాబట్టే పంచపాండవుల విశిష్టగుణాలన్నీ తనయందే 
పండించుకొని పరిపూర్ణ రాజనీతి పురుషుడుగా రాణించాడు. పాండవులకు వాటి సిద్దిని ప్రసాదించాడు. అంతటి మహిమగల 
వ్యక్తి కౌరవపక్షంలో లేడు. అస లాకాలంలోనే లేడు. శ్రీకృష్ణుడు నాయకులకే నాయకుడు. అతడు పాండవులకు సహాయకుడు. 


3. సంజయ దౌత్యంలో దుర్యోధనాదులు రాజ్యం భోగించటానికే పుట్టారన్నట్ట్లూ, వారిని మార్చటం కష్టమన్నట్టూ, 
వారివర్తనకు ఫలం వారనుభవిస్తారన్నట్టూ సరిపుచ్చి, ధర్మరాజు మాత్రం ఉత్తముడు కాబట్టి అతడికి “రుధిరాభీ లాన్నముకంటెను 
మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్‌' అని నియోగించాడు. దానికి మండిపడిన ధర్మరాజు, ఉభయపక్షాలలో ధర్మాధర్మనిర్ణయం 
చేయదగిన మహాత్ముడు శ్రీకృష్ణుడే అని ప్రశంసించి, అతడి మాటే పాండవులకు వేదవాక్యమని ప్రకటించాడు. 


“ఇది కర్తవ్యం బిది యకర్తవ్యం బని మనల శాసింప వాసుదేవుండు గలండు; మన కీ వితర్కం బేటికి? 
నితండు ధర్మాధర్మవిదులకు గురుండు, కార్యాకార్య నిరూపకులకు శిక్షకుం, డుచితానుచితజ్ఞులకు. బ్రదర్శకుం; 
డితని పంపున గాదె యదుభోజాంధక వృష్టి సంజయ కేకయ ప్రభృతి భూపతి ప్రకరంబు ప్రశస్తపథంబునం 
బ్రవర్తిల్లుచున్నయది; విశేషించి మాకు నితని బుద్దియ సమస్త పురుషార్థంబులకు మూలంబగుట నితని వచనం 
బవశ్యంబు నలంఘనీయంబు'. (ఉద్యో. 1.335) 


శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడిని రాయబారానికి పంపటానికి అంగీకరించాడు. పురోహితదౌత్యం ప్రవర్తిల్లింది కాని ఫలవంతం 
కాలేదు. సంజయుడి రాయబారం ధర్మరాజుకు ధర్మసంకటం తెచ్చిపెట్టింది. క్షత్రియులకు అహింసయా ధర్మం? శత్రువులను 
యుద్దంలో సంహరించి రాజ్యాన్ని పాలించుటయా ధర్మం?- అన్న మీమాంస ఎర్పడింది; ఈ ప్రశ్న సంజయుడి రాయబారం 
వలననే ఏర్పడింది. ధర్మరాజు ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని తిరస్కరించి కౌరవపాండవుల కిరువురికీ శ్రీకృష్ణుడి హితవే శ్రేయస్కరమని 
ప్రతిపాదించాడు. సంజయుడి రాయబారం విఫలమయిన తరువాత మరల కార్యక్రమాన్ని సూచించవలసిన వ్యూహకర్త. 
బుద్ధిశక్తి శ్రీకృష్ణుడే కాబట్టి, ఆతడిని చూపించి భావికథాగతికి మార్గదర్శకుడిగా నియోగించాడు ధర్మరాజు. ఉపప్లావ్య సభలో 


పీర్రిక్ర : 24 


చెప్పిన కార్యానికి తరువాయి భాగం నిర్వహించవలసిన బాధ్యతను శ్రీకృష్ణుడిపై ఉంచాడు. ఉద్యోగ పర్వంలో ఇక 
శ్రీకృష్ణుడే కార్యనిర్దేశకుడని ధర్మరాజు నిశ్చయించటంతో ఈ పర్వంలో శ్రీకృష్ణుడిది కీలకస్థానమని స్పష్టమయింది. ప్రవర్తిల్లబోయే 
శ్రీకృష్ణుడి రాయబారానికి ఈ ప్రకటన భావికథార్ణ సూచన! 


4. సంజయుడు ధృతరాష్ట్రుడి సభలో, తాను జరిపిన సంధికార్య విశేషాలను తెలిపిన సందర్భంలో, ఆ గ్రుడ్డిరాజు 
పాండవ కౌరవ సేనల బలాబలాలను గురించి అనేక విధాలుగా వితర్కించాడు. అప్పుడు సంజయుడు ఇట్లా తేల్చి చెప్పాడు. 
క. “ఆ సేనకు నీ సేనకు | వాసి యడిగె దీవు నన్ను; వసుదేవసుతుం 

డా సేనం గలండు; తత్సము । నీ సేనం జూపుమా నరేశ్వర! నాకున్‌. 

క. “పలుమటు( బాండుతనూజుల । కొలది వితర్కించెదవు; నిగూఢం బది; యే 

దెలియం బలికెద; వారికి | బలమును సత్త్వంబు హరియ పార్టివముఖ్యా! (ఉద్యో. 2.308,313) 

శ్రీకృష్ణుడి రాయబారం ప్రవర్తిల్లేముందు సంజయుడు చేసిన ఈ ప్రశంస కౌరవులకు కనువిప్పు కలిగించే 
శంఖారావం. హస్తినకు రానున్న శ్రీకృష్ణుడికి ఇది ప్రస్తావన. శ్రీకృష్ణుడి దివ్యశక్తి సూచిక. 


5. పాండవులు తమ అభిప్రాయాలను తెలిపి సంధికార్యం నిర్వహించుమని ప్రార్థించేటప్పుడు శ్రీకృష్ణుడిని 
కారదైవానుకూల్యాల నిర్దేశకశక్తిగా కీర్తించి, అతడిని దైవంగా భావించి ప్రశంసించారు. మచ్చుకు అర్జునుడి ప్రశంస. 


ళ్‌ 
రా 
వ్‌ 


ఊఉ. “నీ వొనరింప6 బూనినపనిం గమలోదర! కీడు వుట్టునే? 
కా వనినట్ల యుండి యవు6. గార్యము; లట్లగుటం బ్రయత్న సం 
భావనసేంత పౌరుషము పద్ధతి; తతృ్ఫలసిద్ధి వొందుచో 
దైవము దోడ్సడన్‌ వలయు దథ్యము రెండును నీ వినోదముల్‌. (ఉద్యో. 3.73) 


పాండవులకు పరమదైవమైన పురుషోత్తముడు చేపట్టిన పనివలన వారికి కీడు ఎర్పడదన్న విశ్వాసం ఉద్యోగపర్వ 
కార్యమూలం. చేపట్టిన కార్యం పైకి కానట్లుగానే కనపడుతున్నా ఆ పని పూర్తిగా అయిన ఫలితాలు పాండవుల కందుతాయి. 
అది శ్రీకృష్ణుడి దివ్యశక్తి. ఉద్యోగపర్వంలో సంధికార్యం విఫలమైనా పాండవుల ప్రయోజనాలన్నీ సాధించబడటం విశేషం. 
రాబోయే యుద్ధంలో విజయమార్గాలన్నీ భద్రంచేయబడ్డాయి. అవరోధాల కన్నిటికీ నివారణోపాయాలు నిగూఢంగా 
ప్రారంభించబడ్డాయి. అది శ్రీకృష్ణుడి దివ్యమహిమ. పురుషకారం ఎంతచేసినా దైవం అనుకూలించనిదే కార్యం సిద్ధించదు. 
శ్రీకృష్ణుడు దూత పాత్రలో సంధియత్నం చేసే నెపంగా ధర్మజుడి ధర్మనీతికి ఫలసిద్ధి కలిగేటట్లు కార్యనిర్వహణం చేయగలడని 
పాండవుల స్థిరవిశ్వాసం. అది శ్రీకృష్ణుడి దివ్యలీలావినోదం. దివ్యశక్తి మహిమ వినోదాలు శ్రీకృష్ణుడి దైవవ్యక్తిత్వ విభూతులు. 
వాటి ప్రదర్శనయే ఉద్యోగపర్వ తాత్పర్యం. 


6. శ్రీకృష్ణుడు వస్తున్నాడన్న వార్త ధృతరాష్రుడిలో, అతడి కుటుంబంలో, రాజధానిలో, సభామంటపంలో చిత్రమైన 
చైతన్యాన్ని జాగృతం చేసింది. వార్త వినగానే వృద్ధరాజుకు గలిగిన మొదటి స్పందన శ్రీకృష్ణుడి దివ్యవ్యక్తిత్వ స్ఫూర్తికి సూచిక! 
దుర్యోధనుడితో ఆత డన్నమాట లివి- 


“సర్వలోకాభిగమ్యుం డగు నమ్మహానుభావునకు మన మభిగమ్యుల మైతిమి; మన కింతకంటెను బెంపెయ్యది? 
యతం డెవ్వరివలన సంతుష్టుం డయ వారికి శుభంబున నెవ్వరిదెస ననాదరంబు సేసె వారికి నశుభంబు 
నగుట దప్ప; దతనికి వలయు పూజ లాచరించుటకు సంవిధానంబు సేయుము....... (ఉద్యో. 3.149) 


పీర్రిక : 25 


ఇది నాటకీయ పరిభాషలో గండమని చెప్పవచ్చును. ధృతరాష్ట్రుడి మాటలలో అతడి మనసులోని దివ్యచైతన్యం 
జాగృతమైన లక్షణం స్ఫుటంగా గోచరిస్తుంది. కౌరవసభలో శ్రీకృష్ణుడి దివ్యదర్శనం చేయగల దివ్యదృష్టిని పొందటానికి 
అర్హమైన సంస్కార బీజం ఈ వాక్యంలో ఉన్నది. శ్రీకృష్ణుడిని అనాదరం చేసినవారికి అశుభం కలుగుతుందని చెప్పినమాట 
అతడి అంతర్వాణి స్పందన భావికథార్థ సూచకమైన గండం! 


7. శ్రీకృష్ణుడి రాయబారపు సభ హస్తినాపుర చరిత్రలోనే అపూర్వసన్నివేశం. లోకహితం కోరి ధర్మరక్షణ, దుష్టశిక్షణ 
చేయటానికి అవతరించిన నారాయణుడు శాంతి సందేశాన్ని ఇచ్చే దివ్యసభ. అందులో దివ్యులైన మహామునులున్నారు, 
భవ్యులైన భీష్మాదులున్నారు, మరెందరో పుణ్యాత్ములున్నారు. వారందరూ దైవీశక్తులు. దుర్యోధనాది దుష్టవర్గంలోని వారందరూ 
ఆసురీశక్తులు. వారి మధ్య పరమాత్మ రూపుడైన శ్రీకృష్ణుడు. ఆ మహాత్ముడు ఆయా ప్రవృత్తులు కలవారికి ఆయా 
రూపాలలో మనోగోచరమయ్యాడు. మచ్చుకు రెండు ఉదాహరణలు. 


(1). సభాసదులు పుండరీకాక్షుడి దివ్యరూపాన్ని చూచి దైవీసంపన్నులవలె తన్మయత్వాన్ని చెందారు. ఇది సామూహిక 
సాధారణ స్పందన. 


క. “అంబుద శుభగాత్రుం బీ | తాంబరధరు( గమలదళనిభాక్షున్‌ హరిం జూ 
డంబడసి లోచనము లమృ । తం బానినమాడ్కి సమ్మదంబున. దేలన్‌. 


క. “ఆ కొలువువారు గర మచ । లాకృతి నొకపలుకు లేక యందటు వింజం 
బాం కిడిన కరణి నవశము । దాకారిత చిత్తవృత్తులై యుండంగన్‌. (ఉద్యో. 3.254, 255) 


(2) ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని విష్ణువుగా గుర్తించి పలికిన మాటలు. 


క. “కరుణింపుము సంశ్రితభయ । హరణధురీణా! సహింపు మజ్ఞానంబున్‌; 
శరణంబు వేడెద భవ । చ్చరణంబులు గనుగొనం బ్రసాదింపం గదే!” (ఉద్యో. 3.408) 


శ్రీకృష్ణుడి రాకను గురించి విన్నప్పుడు ధృతరాష్ట్రుడి అంతరాత్మ స్పందించిన విధంతో మొదలైన ఈ ఘట్టం అతడు 
ఆ పరమాత్ముడిని దర్శించి శరణువేడటంతో ముగియటం గమనిస్తే భావికథలో ఆసురీ ప్రవృత్తులలో ప్రాణాలతో మిగిలేది 
ధృతరాషుడే అని అర్థమౌతున్నది. కురుసభలో శ్రీకృష్ణుడి దివ్యత్వం విశ్వరూపం తాల్బటం ఆ పాత్ర చిత్రణలో పరాకాష్ట. 


8. శ్రీకృష్ణు డందించిన కౌరవసభాదౌత్యనివేదిక విని, వంశనాశనకారి అయిన యుద్ధసంకల్పం చేయటానికి 
ధర్మరాజు తటపటాయిస్తూ వితర్కిస్తూ ఉండగా అర్జునుడు ఈ విధంగా నిశ్చయించాడు. 


ఆ. “(అనిన నట్ల కాక) యఖిల ధర్మజ్ఞాన | ఘనుండు మనకు నేడుగడయుం దాన 
శౌరి నిశ్చయింప సంశయం బేటికి? | సంఘటింపు. డుగ్రసమరవిధము'. (ఉద్యో. 4.93) 


శ్రీకృష్ణుడు చేసిన నిశ్చయాన్ని దైవనిర్ణయంగా భావించాడు ధర్మరాజు. 


ఆ 


9. ఉలూకుడి రాయబారంలో దుర్యోధనుడు పాండవవీరుల నందరినీ అధిక్షేపించటమే కాక ప్రత్యేకంగా పార్ట 
శ్రీకృష్ణుల నుద్దేశించి ప్రగల్భాలు పలికాడు. 


పీధిక : 26 


ఉ. “మాయలు నింద్రజాలములు మాధవు6 డిందును గొన్ని వన్నినన్‌ 
బాయవు రజ్జు లెప్పుడు నవారణ నీ వెటు లాడితేనియున్‌; 
వేయును నేల? పార్భులును విష్ణులు వే పదివేలు వచ్చినం 
జేయుదు మేము గయ్య; మొక చీరియు సంపద బంచియిత్తుమే?' (ఉద్యో. 4.201) 


ఈ మాటలకు శ్రీకృష్ణుడే అధిక్షేపహాస్యం చేస్తూ ఇట్లా సమాధాన మిచ్చాడు. 

తే. “బవర మెల్లియ; బిరుదవై బరవసంబు । గలిగి చావుము; చావక తొల(గరాదు; 
కృష్ణ సారథికం బగు జిష్టురథము । దొడరి నీ వెందు. జొచ్చినం దోన చొచ్చు. (ఉద్యో. 4.203) 
దుర్యోధనుడికి ఈ మాటలు 'యముని మహిషపు లోహఘంటలు”. దుష్టసంహార రూపుడైన శ్రీకృష్ణుడి రౌద్రహాసం. 


10. భీష్ముడు కౌరవపాండవ బలనిరూపణం చేస్తూ నిరుపమానమైన అర్జున శ్రీకృష్ణ పరాక్రమాన్ని అద్భుతంగా 
పేర్కొన్నాడు. 
మ. “నరు6 డీ మానమువా6 డనంగ వశమే? నా కంతవా రెందు నె 

వ్వరు లే; రింకను బుట్ట; రా పులికి దుర్వారోద్యముం డైన యా 

హరియుం దోడటె! యేమి చెప్పుదు? నతం డా సేనలం గాచు నొ 

క్కరుండుం గీ టడంగించు నీ బలములన్‌ గాండీవదుర్దాంతు.డై. (ఉద్యో. 4.258) 


ఇది యుద్ధపంచక రణయజ్నానికి నాందీ గీతి. 


ఉద్యోగపర్వ మహానాటకంలో దైవీశక్తి శ్రీకృష్ణుడు. ధర్మశక్తి ధర్మరాజు. బలశక్తి భీముడు, వీరభక్తి శక్తి అర్జునుడు, 
సేవాశక్తి కవలు- ఈ తత్వాన్ని ప్రకటించటమే ఈ అంకాలవంటి సభారంగాల పరమార్ధం. 


(2). రంగాలుగా గోచరించే సమావేశాలు 


ప్రసిద్ధపాత్రలు కొద్దికాలంపాటు సమావేశమై సారవంతంగా గానీ, ప్రయోజనవంతంగాగానీ, చమత్కారవంతంగా 
గానీ సంభాషణలు సాగించి కార్యసాధన ప్రగతికి తోడ్సడేవి రంగాలుగా పరిగణించవచ్చును. అటువంటివి మరొక పది 
ఉద్యోగపర్వంలో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ నాటకీయ శిల్పానికి కాంతిని ప్రసాదిస్తున్నాయి. తిక్కన వాటిని తీర్చిదిద్దిన తీరు 
ప్రశంసనీయం. రంగాలవంటి సమావేశాలు ఈ క్రిందివి- 


1. శ్రీకృష్ణుడు దుర్యోధనార్షునులతో జరిపిన సమావేశం. 1. 60-90 

2. శల్య ధర్మజుల సమావేశం. 1 104-216 
3. కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్ర దుర్యోధన సంజయాదులతో జరిపిన సమావేశం. 2. 305-331 
4. శ్రీకృష్ణుడు కుంతీదేవితో జరిపిన సమావేశం. 3. 182-208 
5. శ్రీకృష్ణుడి దుర్యోధన మందిర సమావేశం. 3. 209-228 


6. శ్రీకృష్ణుడు కుంతిదేవి మందిరంలో జరిపిన సమావేశం. 4. 9-19 


పీర్రిక్ర; 27 


7. శ్రీకృష్ణుడు కర్షుడితో రహస్యమంతనాలు చేసిన సమావేశం. 4. 29-53 
8. కుంతీకర్ణుల సమావేశం. 4. 58-71 
9. దుర్యోధనుడు ఆత్మీయులతో జరిపిన సమావేశం. 4. 133-141 
10. దుర్యోధనుడు భీష్మమందిరంలో జరిపిన సమావేశం. 4. 143-162 


1. పాండవులు యుద్ధసహాయం కొరకు వివిధదేశాల రాజులను ఉచిత పద్దతులలో ఆహ్వానించారు. వారందరిలో 
శ్రీకృష్ణ సహాయాన్ని అర్థించే సంఘటన మహాభారతంలోనే మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది. ధర్మజుడు కార్యాన్ని 
సంకల్పించి, అది పురుషకార ప్రధానమైతే, దానిని భీముడు నిర్వహించే అవకాశం కల్పిస్తాడు. దైవానుకూల్య ప్రధానమైతే 
అర్జునుడికి అవకాశం కలిగిస్తాడు. శ్రీకృష్ణ సహాయం దైవసహాయం కాబట్టి పార్టుడినే ద్వారకకు పంపించాడు. అటు 
దుర్యోధనుడుకూడా శ్రీకృష్ణునంతటి వాడిని సహాయం అడగటానికి దూతను పంపినదానికంటె తానే స్వయంగా పోవటం 
సముచితమని భావించి ద్వారకకు చేరాడు. అక్కడ శ్రీకృష్ణుడు పగటిపూట నిద్రిస్తున్నాడు. దుర్యోధనుడు అభిమానధనుడు 
కాబట్టి గోవిందుడి శయ్యవద్ద తలవైపు కూర్చున్నాడు. సహాయార్థియె వచ్చాడు కాబట్టి కృష్ణుడు మేల్కొనేంతవరకు మిన్నకున్నాడు. 
అర్జునుడు ఆ తరువాత వచ్చాడు. శ్రీకృష్ణుడి పాదాల సమీపంలో వినయభక్తి ప్రపత్తులు ఉట్టిపడేటట్లు నిలిచి ఉన్నాడు. 
శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా కనబడిన అర్జునుడిని పలకరించాడు. ముందువచ్చిన దుర్యోధనుడిని ఆ తరువాత 
యోగక్షేమాల నడిగాడు. సహాయం ఇద్దరికీ చేస్తానని మాట యిచ్చాడు. నారాయణాభిధానులైన గోపాలురు పదివేలవుందిగల 
మూలబలాన్ని ఒకవైపూ, యుద్ధం చేయని తననొక్కడిని మరొకవైపూ భాగాలుగా ఉంచి, కోరుకొనే అవకాశం చిన్నవాడూ, 
అన్నచాటువాడూ అయిన అర్జునుడికి కల్పించాడు. అతడు ఆయుధంపట్టని శ్రీకృష్ణుడినే కోరుకొన్నాడు. దుర్యోధనుడు 
సంతోషించి పరిశేషన్యాయంతో నారాయణాఖ్య యాదవవీరులను గ్రహించి తిరిగివెళ్ళాడు. బలరాముడు యుద్ధంలో 
పాల్గొననని తేల్చి చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణుడినే ఎందుకు కోరుకొన్నాడు?- అన్నది మహాభారత యుద్దంలో హిమాలయమంత 
ప్రశ్న. అర్జునుడు యుద్ధంలో అన్యులసహాయం కోరడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తే అర్జునుడికి కీర్తి దక్కదు. శ్రీకృష్ణుడు 
కౌరవపక్షంలో చేరితే అతడికి ఎదురుపడ్డవాడు ఎండిపోతాడు కాబట్టి పాండవపక్షంలోనే ఉండాలి. అందుచేత నమరంచేయని 
శ్రీకృష్ణుడే పార్టుడికి సమ్మతుడౌతాడు. ఇవన్నీ ఇట్టా ఉండగా శ్రీకృష్ణుడిని రథసారథిగా చేసికొని యుద్ధం చేయాలని పార్టుడి 
మనసులోని కోరిక! 


క. “సారథ్యం బొనరింపు మ । పారకృపాలీల నెల్లభంగుల నా కీ 
గౌరవమును జిరకాలము । గోరినయది; దీని నిమ్ము గుణరత్ననిధీ!' (ఉద్యో. 1.88) 


అని కోరుకొన్నాడు. అడగటం ఒక ఆచారమన్నట్లు దుర్యోధనుడు వర్తిస్తే, అదికూడా ఒక కళ అని అర్జునుడు 


నిరూపించాడు. సహాయంచేయటం ఒక పరిపాటిగా దుర్యోధనుడు భావిస్తే, రాజనీతిగా నిర్వహించాడు శ్రీకృష్ణుడు. గోవిందుడు 
చతురోపాయ నిపుణు డనటానికి సాక్షిగా నిలిచే రంగం వంటి ఈ సన్నివేశం రత్నంవంటి ఉదాహరణ. 


2. మహాభారతంలో కృష్ణసారథ్యం ఎంత ప్రశస్తమైనదో శల్యసారథ్యం అంత ప్రసిద్ధమైనది. ఒకటి భక్త రక్షణ 
కళాపారీణతకు బిరుదు పేరైతే, మరొకటి నయవంచన రూప విద్రోహచర్యకు మారుపేరు. శల్యుడు అశ్వహృదయం తెలిసిన 
విజ్ఞాడు. రథసారథ్యంలో శ్రీకృష్ణుడితో దీటెనవాడు. అందుకే దుర్యోధను డతడిని వంచనతో తనవైపు త్రిప్పుకొన్నాడు. శల్యుడు 
నిజాయితీపరుడు. అతడితీరును గమనించి ధర్మజుడు అతడిని తన కనుకూలంగా మలచుకొన్నాడు. కృష్ణసారథ్యంతో 
అర్జునుడు రణరంగంలో నిలిచినప్పుడు, దుర్యోధనుడు శల్యసారథ్యంతో కర్షుడిని ప్రవేశపెట్టటం యుద్దవ్యూవాం. ఆ 


పీర్రిక్ర : 28 


తరుణంలో శల్యుడు హృదయశల్యాలవంటి మాటలతో కర్ణుడిని బాధించి, అర్జునుడికి పరోక్షంగా సహాయం చేయుమని 
ధర్మజుడు కోరాడు. సహజంగా కర్ణవిరోధి అయిన శల్యుడు కర్గుడికే మృత్యుద్వారం చూపించే యమభటుడయే్యేటట్లు 
సన్నివేశాన్ని మలచుకొన్న ధర్మరాజు రాజనీతి కుశలుడు. భేదోపాయ మర్మజ్ఞడు. ఈ ఘట్టం కర్ణపర్వంలోని ఒక విషాదాంత 
వీర చరిత్రకు కారణం కాబోతున్నది. అంతేకాదు, మహాభారత యుద్ధంలో వినవచ్చే కీలకమైన రహస్యపుటొప్పందాలతో ఇది 
ఒకటి. అందువలన ఇది రసవత్తరమైన రంగం. 


3. కృష్ణద్వైపాయనుడు ప్రసన్నుడై సంజయుడిని తనకు బదులు ధృతరాష్ట్రుడికి వలసిన సలహాలివ్వటానికి 
నియోగించటం ఒక అపూర్వ సన్నివేశం. ఇకముందు సంజయుడు నిర్వహించే సార్థకమైన పాత్రకు ఇది శుభసూచన. 
సంజయ వ్యాసవాక్యతాత్పర్యాలు తత్త్వతః సమానార్థ బోధకాలని ఈ సన్నివేశం ధ్వనిస్తున్నది. సంజయవాక్యం: 


సీ, “పురుషోత్తముం డెల్లభువనంబులును దాన | యఖిల భూతాత్మకుండై విహార 
లీల విచేష్టించు; నీ లోకముల మాయ । దొట్టి యొక్కొక మరి పుట్టి పెరిగి 
కర్మానుచరణముల్‌ గైకొని వర్తించు; । శిష్టరక్షణమును దుష్టవిగ్ర 
హంబును దనపను లగుట౯ బాండవుల నె | పం బిడుకొని ధర్మబాహ్యు లైన 


తె. నీ తనూజుల నిక్కమ నిగ్రహింప6 । దలంచినా. డమ్మహాత్ముండు; తథ్య; మతని 
నిట్టి చందంబువా6 డని యెజీంగి యెవ్వ | రాశ్రయింతురు బ్రదుకుదు రట్టివారు'. (ఉద్యో. 2.318) 


విష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి శిష్టరక్షణకై పాండవులతో స్నేహంచేసి, దుష్టశిక్షణకై కురుక్షేత్ర యుద్ధంలో 
పాల్గొనబోతున్నాడన్న సత్యం మహాభారతంలో ద్రష్టలైన బుషులు చెప్పేవాక్యం. వ్యాసు డాతాత్సర్యాన్నే సంజయుడిచేత 
చెప్పించాడు. అయినా గ్రుడ్డిరాజు నమ్మీనమ్మనట్లు నడయాడాడు. గాంధారిచేత దుర్యోధనుడికి చెప్పించాడు. అతడు 
మౌనం వహించాడు. అప్పుడు వ్యాసుడే స్వయంగా నారాయణతత్వాన్ని వివరించాడు. అతడి నాశ్రయించుమని బుజ్జగించి 
చెప్పాడు. ఆ మహర్షిముందు ధృతరాష్ట్రుడు ఎంతో ఆసక్తితో వాసుదేవనామనిర్వచనాన్ని, అతడిని పొందే ఉపాయాన్ని 
చెప్పుమని వేడాడు. వ్యాసుడు సంజయుడిచేత వాటిని ప్రబోధింపజేశాడు. ధృతరాష్ట్రుడు వారి మాటలు విన్నట్లే విన్నాడు. 
శ్రీకృష్ణుడిని దర్శించాలన్న కోరికను ప్రకటించాడు. ఎదుటివారు అది నిజమని నమ్మేటట్లు మాట్లాడాడు. 


క. “నాకు నయనేంద్రియముగతి । లేకుండుట కంతవగపు లే; దఖిల మనో 
జ్ఞాకారుండైన హరి నా । లోకింపం గానమికి. గలుగు వగ పెపుడున్‌. 


ఉ. “ఆతని గన్నులారంగ నహర్షిశముం గనుంగొంచు నుండు వా 
రే తప మాచరించిరొ? యుపేంద్రుని నాశ్రితవత్సలున్‌ విని 
ర్లూతకలంకు ధర్మనిరతుం గరుణాకరు సర్వలోక వి 
ఖ్యాతు6. బవిత్రమూర్తి శరణాగతరక్షకు నాశ్రయించెదన్‌'. (ఉద్యో. 2.329,330) 


వ్యాసమహర్షిముందు వాసుదేవుడిని శరణు వేడుతానని మాటయిచ్చాడు. ఆయన అంతర్థానం కాగానే అంతఃపురం 
చేరి దానిని మరచిపోయాడు. ధృతరాష్ట్రుడి ద్వంద్వ ప్రవృత్తికి ఈ రంగం దర్పణం వంటిది. 


4. విదురునింట నివసిస్తున్న కుంతీదేవి పొందే మానసిక వేదనను తెలిసికొనటానికి వీలైన ఏకైక సన్నివేశం 
శ్రీకృష్ణుడు కుంతీదేవిని దర్శించిన రంగం. ఆమె వేదనకు ఈ క్రింది పద్యం దర్పణం. 


పీర్రిక్ర : 29 


సీ “బావ యొప్పం డను పలుకుల నే మగు । నాతని కొడుకు. గీడాడ నేల? 
కురువృద్భు. డగు బాహ్హికుని దూజ నేటికి? | భీష్మునిపై. బ్రయి వెట్ట నగునె? 
యిట్టి క్రూరులయింటి కిచ్చిన మనవారి | నందు. గా; కట్లు దా ననుట మేలె? 
యర్షును పుట్టిన యప్పుడు 'వీండు లో । కములెల్ల గెల్బుపాగడ్త మొగులు 


తే. “ముట్టునట్టిద యగు; రణమున జయించు । గౌరవుల; సోదరులు. దాను భూరిరాజ్య 
గౌరవము. బొందు నని యశరీరవాణి । వలికె; నది దిట్టువడు గాక వలయు నేని. 


వ “ధర్మంబు గలుగునే నది నిక్కం బయ్యెడు; దాని కెల్లను నిర్వాహకుండవు నీవు గలవు గాదె”. 
(ఉద్యో. 3.195, 196) 


శ్రీకృష్ణుడు కుంతీదేవి నోదార్చే ఘట్టం ద్రౌపది నోదార్చిన ఘట్టాన్ని తలపిస్తుంది. అందువలన ఈ రంగం 
విలువైనది. కుంతి పాండవుల కిచ్చే సందేశాలు వీరమాత ప్రవృత్తికి తగినవి. 


5. దుర్యోధనునింట జరిగిన సమావేశంలో విందుముచ్చట వచ్చింది. అది విందురాజకీయం. తనయింటికి 
శ్రీకృష్ణుడు వచ్చాడు కాబట్టి అక్కడే భోజనం చేయాలనీ, అట్లాచేస్తే పాండవకౌరవు లిరువురి యోగక్షేమం కోరి శ్రీకృష్ణుడు 
సంధినడుప వచ్చినట్లు స్పష్టమౌతుందనీ దుర్యోధనుడివాదం. శ్రీకృష్ణుడు తాను దూతననీ, దౌత్యం ముగిసేవరకూ ఇరుపక్షాల 
వారియిండ్ల్డలో భుజించటం న్యాయం కాదనీ, ఒకవేళ విందు వికటిస్తే దుర్యోధనుడికి అపనింద రావచ్చునని వాదించాడు. 
“నేను శత్రువునా?' అని ప్రశ్నించిన దుర్యోధనుడికి “నీవు పాండవులకు శత్రువువి. నాకు పాండవులు ప్రాణాలవంటివారు. 
నా ప్రాణశత్రువు నాకు శత్రువే బెతాడని ఘంటాపథంగా చెప్పాడు. అంతేకాదు విందురాజకీయాన్ని నీతిబద్దం చేసి 
వ్యాఖ్యానించాడు. 


చ. “ప్రియ మెసంగం దగం బిలిచి పెట్టెడు కూ డది లెస్సకూడు; ద 
కయ నయహీనతం దమకు నాపద యై నెడ నిట్టు నట్టు నే 


మియు నన లేని కూ డెదిరి మేవడి యై చను; నీవు మాదెసం 
బ్రియు(డవు గావు, మాకు ధృతి పెంపజ నాపద లే దొకింతయున్‌'. (ఉద్యో. 3.222) 


విందు వికటిస్తే సంధి వికటించినట్లే. ఆ వికటించటానికి కూడా దుర్యోధనుడే హేతువని పేర్కొనటం శ్రీకృష్ణుడి 
నేర్చు. 


6. సంధికార్యాన్ని ముగించుకొని తిరిగిపోతూ శ్రీకృష్ణుడు కుంతీదేవిని దర్శించాడు. అప్పు డామె పుత్రుల కందించిన 
సందేశాలు పౌరుషోపేతంగా ఉన్నాయి. మచ్చు కొకపద్యం. 


ఉ. “రాజుల కెందు నారయC బరాక్రమ జీవనవృత్తి దక్క నొం 
డోజ నిషిద్ద మండ్రు మును; లుత్తమసత్తులు వంశధర్మముల్‌ 
పూజితభంగి. జేయుదురు; బుద్ధివిహినులు వాని దక్కి ని 
స్తేజపుగూటి కియ్యకొని దీనత( బొందుదు రంబుజోదరా!'. (ఉద్యో. 4.14) 


ఆమె మాటలు భీష్మాదులకు ఆశ్చర్యం కలిగించాయి. 


పీఠిక : 30 


చ. “పలుకునె యిట్లు గొంతి; విని బమ్మెరపోయితి; మింత బెట్టిదం 
బు లగునె మాట? లయ్యమయు. బుణ్యుండు గృష్ణుడు గార్యవాదముల్‌ 
వలికెడువార లిట్లు దెగం బాజిరి; ధర్మజ వారిరాశికిం 
జెలియలికట్ట వాసె; మనచే నగు కర్ణముచంద మెట్టిదో!' (ఉద్యో. 4.22) 


ధర్మజుడు యుద్ద నిర్ణయాన్ని తీసికొనటానికి కుంతి పౌరుషోక్తులు కూడా దోహదం కాబోతున్నాయి. కుంతిలోసైతం 
మండుతున్న క్రోధాగ్నిని తెలిసికొనటానికి భీష్మాదులకు అవకాశం కలిగిన ఈ రంగం (సన్నివేశం) యుద్దోద్యోగ పరిపోషకం! 


7. ఉద్యోగపర్వంలోని రాజకీయపుటెత్తులలో మేటిగా పరిగణించబడేది శ్రీకృష్ణుడు కర్ణుడితో రహస్యమంతనాలు 
చేసి అతడి జన్మరహస్యం చెప్పే సన్నివేశరంగం. తెలుగులోని మహాభారత నాటకాలలో (విశేషించి తిరుపతి వేంకటకవుల 
పాండవోద్యోగ నాటకంలో) ఈ రంగం హృదయంగమం. పాత్రల అంతర్వర్తనాల అసలురూపం బైటపెట్టే ఈ రంగం 
పాండవులు ప్రయోగించే భేదోపాయంలో భాగంగా శ్రీకృష్ణుడు స్వతంత్రించి ప్రయోగించింది. శ్రీకృష్ణుడి రాజనీతికి, కర్ణుడి 
ధర్మనీతికి ఇది మకుటాయమానమైన ఉదాహరణం. 

శ్రీకృష్ణుడు దేవరహస్యంవంటి కర్ణుడి జన్మరహస్యాన్ని వాస్తవాన్ని ప్రకటిస్తున్నట్లు పూసగ్రుచ్చినట్లు సంగ్రహసుందరంగా 


౧ 


చెప్పాడు. పాండవులు బంధుమిత్ర పరివారసమేతంగా కర్ణుడికి రాజ్యం పట్టంకట్టి సేవించగలరని నమ్మబలికాడు. 
రాజ్యాభిషిక్తుడైన కర్ణుడు అనుభవించే మహేంద్రవైభవాన్ని నూరురెట్లు చవులువుట్టేటట్టు వర్ణించి ఆశ కల్పించాడు. ఆ 
తరువాత పాంచాల రాజపుత్రి కర్ణుడిని ఆరవ భర్తగా గ్రహించి వరుసగా ఎలుకొనేటట్టు ఒప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇన్ని 
అదృష్టాలు కలిసివచ్చిన పుణ్యాత్ముడుగా కర్ణుడిని అభివర్ణించి, అనుమానంలేకుండా పాండవపక్షంలో చేరుమని ఆహ్వానించాడు. 


ఆ పక్షంలో చేరితే కన్నతల్లి అయిన కుంతి సంతోషిస్తుందనీ సమస్త బంధుహిత వర్గాలవారు ఆనందిస్తారనీ ఉత్సావాపరిచాడు. 


శ్రీకృష్ణుడి మాటలు అవాస్తవాలనటానికి వీలులేదు. కాని, ఆ సమయంలో అవి ఆచరణయోగ్యాలు కావని కర్ణుడు 
భావించాడు. కారణాలు వరుసగా నిజాయితీతో ఏకరువుపెట్టాడు. శ్రీకృష్ణుడు కర్ష్గుడిని వృద్దజనోప సేవిగా, ధర్మసంవేదిగా 
కీర్తించాడు. దానికి చలించని కర్ణుడు కన్నతల్లి తనను గంగపాలుచేయగా, దరికిచేర్చి, పాలిచ్చి పెంచి, ఎన్నో కష్టాల కోర్చి 
పెద్దచేసి, గైమతో చూస్తున్న పెంపుడు తల్లిదండ్రులను వదలిరావటం న్యాయమా? అని అడిగాడు. సూతదంపతులు 
కర్ణుడికి జాతకర్మాది సంస్కారాలు చేశారు. పెళ్ళిచేశారు. అట్టివారికి పుత్రుడు చేయవలసిన ఇహపర కర్మలను ఆచరించటం 
ధర్మంకాదా? అని ప్రశ్నించాడు. భార్యను, సంతతిని, బంధువర్గాన్ని వదలి పాండవులలో చేరటం ఉచితమా? అని సూటిగా 
అడిగాడు. అన్నింటికంటె మించి కర్ణుడి ఆరవప్రాణం దుర్యోధనుడు. 


ఉ. “సూతసుతుండు వీ డనక సూనుల తమ్ములకంటె నాకు సం 
ప్రీతి యొనర్చి తేజమును బెంపును నాంటికి నాంటి కగ్గలం 


బై తనరార నన్ను. దనయంతటి మానిసి. జేసియుండ నే 
నే తగవూది యా కురుకులేశ్వరు. బాయుదు? ముట్ట వచ్చినన్‌. (ఉద్యో. 4.39) 


అని సర్వధర్మవేది అయిన శ్రీకృష్ణుడిని రాజనీతి పరంగా సమాధానం చెప్పుమని అడిగాడు. 


ఇక వీరనీతి ననుసరించి మరొక సూక్ష్మాంశాన్ని పేర్కొన్నాడు. కౌరవపాండవులలో మేటి విలుకాండ్రు కర్ణార్డునులని 
దుర్యోధనుడి తీర్పు. కర్ణుడు అర్జునుడిని యుద్ధంలో చంపి రాజ్యాన్ని నిష్కంటకం చేస్తాడని రారాజు నమ్మిక. దానిని 
వమ్ముచేయటం వీరనీతి కాదు. కర్ట్ణార్డునులు సమవీరులు కావటంచేత ఎవరు ఎవరి పక్షం చేరినా వారికి ఆపకీర్తి వస్తుంది. 


పీరిక : 31 


అందువలన కర్ణుడు కౌరవపక్షం వదలి పాండవపక్షంలో చేరటం కర్షుడికే అపకీర్తి. కర్ణుడు అర్జునుడికి భయపడి యుద్దారంభ 
సమయంలో పాండవపక్షంలో చేరాడని లోకం నిందిస్తుంది. అందువలన వ్యక్తి ధర్మాన్ని ఆశ్రయించి చూచినా అది న్యాయం 
కాదు. 


ఇక లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆలోచించినా శ్రీకృష్ణుడి ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదు. తనకంటె 
పెద్దవాడు కర్టుడని తెలిసిన ధర్మరాజు తాను రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాడు. అది లోక శ్రేయస్కరం కాదు. ధర్మరాజువంటి 
ధర్మవీరుడు భూమిని శాశ్వతంగా పాలించాలి అని కర్ణుడు అంతరాంతరాలలో ఆశించాడు. అంతే కాదు కర్ణుడు యుద్దాన్ని 
రణయజ్ఞంగా భావించాడు. 


క. “అనుజులు బుత్విజులుగ నీ | పని యిటు సేయు మని నీ వుపద్రష్టవుగా 
విను! కురుకుమార పశువిశ | సనమున రణయజ్ఞ మతండు సమ్మతిం జేయున్‌'. (ఉద్యో. 4.45) 


అని చెప్పాడు. కర్ణుడి అంతరంగంలో ఉన్న ఆధ్యాత్మిక భావ మిది. కాని, తనను తనంతటివాడిగా చేసి 
గౌరవించిన దుర్యోధనుడికి బుణం తీర్చుకొనటం సేవాధర్మం. కర్ణుడి కృతజ్ఞతాభావం అతడి వ్యక్తిత్వ సంస్కారానికి 
సంబంధించింది. దుర్యోధనుడికి సంతోషం కలిగే పనులు చేస్తూ, ఎవిధంగానైనా సరే అతడి చేత రాజ్యం ఏలిస్తూ ఉండటం 
అతడు కుదుర్చుకొన్న స్నేహసంధి నియమం. రాజనీతి బలి కోరింది. ధర్మనీతి కీర్తి నిచ్చింది- ఇది కర్గుడి కథలోని విరుద్ధ 
ధర్మాల విపరీత ఫలం! 


కర్ణుడి అంతరంగంలోని అవ్యక్తవేదన వినిపించే ఈ ఘట్టం పఠితకు విషాదమధురంగా ఉంటుంది. 


8. కుంతీకర్ణుల సమావేశం మహాభారతకథలోనే పేరొందిన విషాద గంభీర దృశ్యం. అలనాడు కన్యగా కుంతి 
సూర్యుడి వరాన కర్ణుడిని కని గంగలో వదలిన తరువాత, మరల తల్లిగా అతడిని కలిసి మాట్లాడటం ఇదే మొదటిసారి. 
సూర్యుడు కర్ణుడి పుట్టుక కథను దేవరహస్యంగా కాపాడాడు. అయినా, అది సూచనగా కొందరికి తెలియకపోలేదు. కర్ణుడికి 
కూడా కొంత వినబడింది. కాని, బహిర్గతం కాలేదు. శ్రీకృష్ణుడు భేదోపాయ ప్రయోగంలోని భాగంగా కర్ణజన్మవృత్తాంతాన్ని 
ఆయనతో రహస్యంగా చెప్పాడు. ఆ తరువాత కుంతి పాండవ ప్రాణరక్షణార్థం కర్ణుడితో జన్మరహస్యాన్ని చెప్పటానికి 
ఉద్యుక్తురాలయింది. పరోక్షంగా ఇది కూడా యుద్దొద్యోగంలో భాగంగా మారింది. అచ్చమైన వాత్సల్యంలో స్వార్థం, రాజనీతి 
ప్రవేశించి ఆమెను యమునాతీరం వరకు నడిపించాయి. దానికి దారితీసిన ఆమె ఆలోచన ఇది- 


మ. “తమవారిన్‌ సిరికై వధించు టిది సద్ధర్మంబె? యక్షేశకృ 
త్యమె? తాం గయ్యము ద్రోణభీష్మకృప కర్ణాటోపముల్‌ మాన్సుట 
ల్పములం దీజునె? యందు నర్కజుని యుల్లం బెప్పుడుం గ్రోధ దీ 
ప్తము భీమాదులమీ(ద6; దక్కొరుల కుత్సాహంబు లే దాజికిన్‌. (ఉద్యో. 4. 57) 


రాజ్యసంపదకొరకు బంధువులను పరస్పరం చంపుకొనటం ధర్మంకాదని భావించిన తీరు అటు పాండవులకూ, 
ఇటు కౌరవులకూ వర్తిస్తుంది. అయినా, సందర్భాన్నిబట్టి పాండవులకే అది ఎక్కువగా చెందుతుంది. అప్పు డున్న పరిస్థితులలో 
యుద్దోద్యోగం చేయటం ఎన్నో ఇబ్బందులతో కూడిన పని. ఆ ఇబ్బందులలో ముఖ్యంగా పేర్కొనదగినవి- ద్రోణ, భీష్మ, 
కృప, కర్ణులను సంహరించగల ఉపాయాలను అన్వేషించటమే. ఆ యోధచతుష్టయంలో పాండవులను తీవ్రంగా వ్యతిరేకించేది 
కర్ణుడు. మిగిలినవారికి అతడి కున్నంత యుద్దపిపాస లేదు. అందులోనూ కర్ణుడికి ధర్మరాజుమీదకంటె భీమాదులమీద 
కోపం ఎక్కువ. అర్జునుడిమీద అతడికి పగ అపారం. ఈ సంగతి తెలిసిన కుంతి-కౌరవవీరులలో కర్గుడు శాంతిస్తే యుద్ధం 
ఆగిపోతుందనీ, ప్రాణహాని లేకుండా పాండవులకు రాజ్యం లభిస్తుందనీ, కర్ణుడు పాండవులతో కలిస్తే తన పుత్రులందరూ 


పీర్రిక్ర : 32 


ఐకమత్యంతో స్నేహంగా బ్రతుకవచ్చుననీ, వారిని ఎదిరించగల వీరులు లోకంలో ఎవరూ ఉండరనీ భావించింది. దానికి 
ఒక వ్యక్తిగత రహస్యవ్యూహాన్ని ఆమె పన్నింది. కర్ణుడి జన్మరహస్యం అతడికి తెలిపి, పాండవులమీద సోదర స్నేహం 
పొంగులువారేటట్లు చేయాలని లక్షించింది. ఊహ వచ్చిన తరువాత మొట్టమొదటిసారి కర్ణుడిని “కొడుకుంగుజ్ఞి' (చిన్ని 
నాన్నా!) అని పిలిచి ఏకాంతంగా తన మనసులోని మాట చెప్పింది. సూర్యుడు “అది నిజిమని ప్రకటించాడు. నిజం 
బయటపడింది. 


అయితే, ఆమె మాటలతీరులో ఆర్టతకంటె అవసరం ఎక్కువగా కనబడింది. 


ప్‌ “వినుము! సూతాన్వయంబున నీవు పుట్టుట | బాం; కేను మా కుంతిభోజునింట. 
గన్నియనాండు భాస్కరుని రావించితి | వరమంత్ర బలమున; వచ్చి యతండు 
సంప్రీతి నొసగంగ జన్మించినాండవు | నాకు; గావునం బాండునందనుండ 
వగుదు ధర్మస్థితి; నట్టి నీ వితరుల(। గొలువ నేటికి. గురుకులవరేణ్య! 


తే. ధర్మతనయాదులైన నీ తమ్ములకును । ధార్తరాష్ట్రులకును నీవ తగు విభుండ; 
వేలు మీ లోకమెల్ల; నీ కేల రాధ । కొడు కితం డను తక్కువ? కొడుకు(గుట్జ! (ఉద్యో. 4. 59) 


ఈ మాటలలో ఒక క్రమం ఉన్నది. కర్ణుడి మనసు మార్చటానికి ఆభిజాత్యాన్ని మొదటి అంశంగా ఎన్నుకొన్నది. 
అది నాయకుల లక్షణాలలో మొదటిది కూడా. అందుకే కర్ణుడు సూతవంశంలో పుట్టటం అబద్ధంగా చెప్పింది. సూర్యవరప్రసాదంవలన 
కుంతికి వుట్టటం వలన ధర్మస్థితి ననుసరించి పాండునందనుడుగా పరిగణించబడతాడని పేర్కొన్నది. ఇక్కడ నీవు 
రాధేయుడవు కావని అనకుండా సూతకులజుడవు కావనటం విశేషం. కౌంతేయుడ వనకుండా పాండునందనుడవు అనటం 
విశేషం. పెంచిన తల్లికంటె, కన్నతల్లికంటె పోషించిన తండ్రీ, కన్నతల్లి భర్తా అభిజాత్యకారకు లౌతున్నారు. వారి వారసత్వగౌరవాలు 
పుత్రులకు రావటం కూడా ధర్మస్థితి. దీనిని మొదట చెప్పి, ఆపై కర్ణుడి సేవావృత్తిని ప్రస్తావించింది. పాండవులు 
కౌరవులవలె స్వతంత్రులు కాబట్టి ప్రభుత్వానికి అర్హులు కాని, సేవకవృత్తికి కాదని హెచ్చరించింది. ఆభిజాత్యంచేత కర్ణుడు 
పాండవాగ్రజు డౌతాడు. సేవావృత్తిని పరిత్యజించటంవలన దుర్యోధనుడికి దూరమౌతాడు. పాండవ కౌరవులలో కర్శుడే 
పెద్దవాడు కావటంచేత “కురుకులవరేణ్యు'డౌతాడు. కారవపాండవులందరూ కర్గుడినే రాజుగా మన్నిస్తారు. అప్పుడు రాధేయుడనే 
పేరు మాసిపోతుంది. (పైకి చెప్పకపోయినా) కౌంతేయుడనే పేరు నిలుస్తుంది- అని కుంతి భావించింది. ఆభిజాత్యాన్నీ, 
అధికారాన్నీ ఎరగాచూపి రాధేయుడనే ప్రసిద్దినుండి కౌంతేయుడనే ప్రసిద్దస్థితికి రమ్మని కర్ణుడిని కోరింది. కుంతి మాటలలో 
శ్రీకృష్ణుడు చూపిన ఎరలకంటె ఎక్కువేమీ లేవు. ఆరవభర్తగా కర్గుడిని స్వీకరించేటట్లు ద్రౌపదిని ఒప్పిస్తానని ఆడది కాబట్టి 
కుంతి అనలేకపోయింది. ఆమె మాట ప్రకారమే ద్రౌపది పంచపాండవులు పంచుకొన్న భిక్ష ఆరవభాగం ఆమెకు అంగీకారమో 
కాదో తెలియబరచలేదు. శ్రీకృష్ణుడిది శుద్దమైన రాజకీయపుటెత్తు. కుంతిది మమతతో కూడుకొన్న రాజనీతి వథకం. 


అందుకే కర్ణుడు ఆమె మాటలకు కరిగి నీరైపోలేదు. సూర్యబింబంనుండి వెలువడిన వాక్యాలు వినికూడా 
తబ్బిబ్బెపోలేదు. ధీరమనఃప్రవృత్తితో తీర్చరితనంతో మాట్లాడాడు. మొదట అభిజాత్యాన్ని గురించి ఎత్తుకొన్నాడు. వుట్టుక 
ఎట్టిదైనా సంస్కారాలనుబట్టి అభిజాత్య గౌరవం నిర్ణయించబడుతుంది. ఇది లోకనీతి. కుంతి కర్ణుడిని కనినా, క్షత్రియ 
సంస్కారాలకు దూరంచేసింది. అందువలన ఆమెకు గాని, పాండువంశజులకుగాని ఇహపరలోకాలకు సంబంధించిన 
సుఖాలను కలిగించే అవకాశం అతడికి లేకుండా చేసింది. ఆమె చేసిన నేరం కారణంగానే కర్ణుడు సూత సంస్కారాలకు 
గురికావలసి వచ్చింది. ఇప్పుడు ఆ స్థితిని మార్చి కుంతీపుత్రుడని వెల్లడిచేసికొంటే సంస్కారాలు మారవు, సంసార 
పరిస్థితులు మారవు. అవి మారకుండా క్షత్రియుడని ప్రకటించుకొనటం హాస్యాస్పదం. ఆ దీనస్థితిని కల్పించింది కుంతి. 


పీరిక: 33 


జగత్ర్రృకాశకారకుడైన సూర్యుడి పుత్రుడిని చీకటిలోకి నెట్టిన నేరం ఆమెది. అది తెలిసివచ్చేటట్లు తేటతెల్లంగా మాట్లాడాడు 
కర్ణుడు. “నీకు. బుత్రుండ నని వచ్చు టింకం బోలునె చెపుమా!- అనే వాక్యంలో పోలదని చెప్పటమే పరమతాత్పర్యం. 


కుంతీదేవి కర్ణజన్మాన్ని పరమరహస్యంగా అంతవరకు కాపాడి, యుద్దానికి ముందు దానిని ప్రకాశంచేయటం 
అనేకమైన అపోహలకు దారితీస్తుంది. కర్ణుడి జీవితంలో ధర్మసంక్షోభం కలిగిస్తుంది. కడుపుతీపితో కొడుకు పుట్టుకను 
బైటపెట్టినా అది అతడికి కడుపుకోతగా పరిణమించే పరిస్థితికి దారితీయవచ్చునని కర్ణుడు తన జన్మ రహస్యప్రకటనాన్ని 


వారించాడు. 


లోకంలో అర్జునుడి పరాక్రమకీర్తి అపారంగా వ్యాపించి ఉండగా కర్గుడు కుంతికొడుకు నంటూ, భానుపుత్రుడనంటూ 
ప్రకటించుకొని అతడితో కలిస్తే, అతడికి భయపడి పోయాడని నిందిస్తారు. అంతేకాక, దుర్యోధనుడి మూలంగా ప్రసిద్ధికెక్కాడు 
కర్ణుడు. శత్రువిజయాన్ని సాధించిపెడతాడనే ఆశతో యుద్దసాగరంలో అతడిని నావగా చేసికొని ముందుకు సాగుతున్న 
తరుణంలో దుర్యోధనుడిని నట్టేట ముంచటం ధర్మనీతి కాదని నిశ్చయించాడు. కౌరవుల తిండి తింటున్న భీష్మాదులే 
యుద్ధంలో పాల్గొంటుంటే కర్ణుడు తప్పించుకొనటం సబబుకాదు. అంతేకాక, యుద్దారంభకాలంలో మిత్రులను వదలి 
వెళ్ళితే వారిని సాటిరాజులు మెచ్చుకోరు. కాబట్టి కర్ణుడు అభిజాత్యాన్ని, అధికారాన్ని తృణీకరించి సూతవంశాన్నీ సేవాధర్మాన్నీ 
రక్షింపదలచుకొన్నాడు. అంటే కుంతీ ప్రార్థనను తిరస్కరించటమే న్యాయమని నిశ్చయించాడన్నమాట! 


కాని, కన్నతల్లి జన్మ కొక్కసారి కోరిన కోర్కెను తీర్చలేకపోయినా, ఆ కోరిక వెనుక ఆమె మనసులో ఉన్న 
కడుపుతీపినీ, దానిని తగిన సమయంలో వాడుకొని పాండవులకు మేలు చెయ్యాలనుకొన్న రాజనీతినీ, కాదనకుండా 
మాతృబుణం తీర్చుకొందామనుకొన్నాడు దానవీరుడు కర్ష్గుడు. 


ఉ. “నీ పలుకెంత వోలినను నిర్ణయ మిట్టిద కాని యొండులే; 
దీపనిమీ6ది భారమున నీ విట వచ్చితి గాన పాండవుల్‌ 
సేపడి రేని. జంప; నజిసేయక చెప్పెద, సవ్యసాచిపైం 
గోపముపెద్ద; వాండు సమకూరిన బిట్టజ. జంపుదుం జుమీ!” 


ఆ. “సవ్యసాచిచేత( జచ్చుటయును గీర్తి | కరమ; యతండు లోనుగాంగ నేవు, 
రేను లోనుగాంగ నేవురు గాని, నీ । కొడుకు లార్వు రనుట విడువు మింక. (ఉద్యో. 4. 68,69) 


మహాభారత చరిత్రను మార్చిన రహస్యపుటొప్పందాలలో ఇది ఒకటి. విశేషమేమంటే ఇటువంటి రహస్య సంధులు 
చేసికొన్న వీరులు కౌరవపక్షంలోనే ఎక్కువ. వారిలో కర్ణుడు, శల్యుడు ముఖ్యులు. వీరిరువురిమీద దుర్యోధనుడికి ఆశలు 
అధికం. అయినా, దుర్యోధనుడి కిచ్చిన మాటకు విఘ్నం రాకుండా వ్యక్తిగత ధర్మాలకు ప్రాధాన్యమిచ్చిన వీరులు వీరు. 
స్వీయధర్మం సేవాధర్మానికి తత్త్వతః, విరోధం కావచ్చును. లేదా బాధకం కావచ్చును. అయినా కుడిచేతి దానం కుడిచేతిదే, 
ఎడమచేతి దానం ఎడమచేతిదే. దుర్యోధనుడి బలశక్తి బీటలు వారిన చప్పుడు ఈరంగంలో బాగా వినబడుతుంది. ఇది 
కుంతి ధర్మరాజుకొరకు చేసే యుద్దాద్యోగానికి సమకూరే విజయదుందుభి! “కర్ణుడు లేని భారతం నీరసం” అన్నసూక్తికి ఈ 
రంగం మూలం! 


9. పాండవులు యుద్దానికి సిద్ధమై కురుక్షేత్రంలో విడిసి ఉన్నారన్న వార్తలు చారుల వలన వినికూడా, విననివాడివలె 
నటిస్తూ, ముఖంలో ఎటువంటి భావాలనూ ప్రదర్శించకుండా దుర్యోధనుడు ఆత్మీయులను పిలిపించి కొలువుతీర్చి ఇట్లా 
అన్నాడు. 


పీధిక : 34 


క. “తన వచ్చిన కార్యము మన । మనుకూలత( జేయకున్న హరి యలుకమెయిన్‌ 
జని యప్పాండు తనూజులు | మనముల౦ గిను కూనునట్టి మాటలు సెప్పున్‌'. 


చ. “మును మనచేత భంగపడి ముచ్చిరి యుండుట. జేసి పాండునం 
దనులును నెత్తివత్తు రుచితంబుగ; సంగర మెట్లు గల్లు; బే 
ర్చిన బహుసైన్యముల్‌ బయల. జేర దగన్‌ విడియింత; మెల్లి దం 
డని పురి. జాట6 బంచి దొరలందజకున్‌ బడిసేయు( డేడ్తెజన్‌”. (ఉద్యో. 4. 134, 135) 


ఈ మాటలు దుర్యోధనుడికి ఉండదగినంత రాజనీతి పరిజ్ఞానం లేనట్లు స్ఫురింపజేస్తున్నాయి. శత్రుబలాన్ని 
గురించి అంచనావేయగల శక్తి అతడి బుద్ధికి ఉన్నట్లులేదు. శ్రీకృష్ణుడి మాటలు పాండవులలో కోపం రేకెత్తింపజేయగా, 
ఇదివరకు పడినపాట్లను స్మరించుకొంటూ వారు యుద్దానికి సిద్ధమై వస్తారని అలవోకగా చెప్పాడు. సన్నివేశాన్నిబట్టి 
దుర్యోధను డీమాటలు వాస్తవాలను కప్పివుచ్చిమాట్లాడుతున్నాడనీ భావించవచ్చును. అవగాహనలేని ఆహవనీతిని 
ప్రయోగిస్తున్నాడనీ వ్యాఖ్యానించవచ్చును. తనమాటకు తిరుగులేదన్న అహంకారంతో వ్యవహరిస్తున్నాడనీ తలంచవచ్చును. 
ఎమైనా, ప్రతినాయకుడి అపరిణత యుద్దనీతిని తెలిపే చిన్ని ఘట్టం ఈ రంగం. 


10. దుర్యోధనుడు భీష్మమందిరంలో జరిపిన సమావేశం యుద్దొద్యోగ రీత్యా ఎంతో ప్రాధాన్యాన్ని సంపాదించుకొన్నది. 
భారత వీరుల గుట్టుమట్టులు తెలిసిన మహావీరుడు భీష్ముడు. అతడు కౌరవసేనకు ప్రథమ సైన్యాధ్యక్షుడు. అతడి 
మాటలు పితామహశాసనాలవలె ఉంటాయి. శత్రుమిత్ర బలాబల నిరూపణం సైన్యాధ్యక్షుడి ప్రథమ కర్తవ్యం. అందులోనే 
జయాపజయాలు వస్తుధ్వని నాశ్రయించి ప్రకటితమౌతాయి. వాటిని సూచించే విలువైన రంగం ఇది. 


సర్వసైన్యాధ్యక్ష పదవి చేపట్టటానికి భీష్ముడు షరతులు పెట్టాడు. ఇట్టివి పాండవపక్షంలో వినబడవు. కౌరవవీరులలో 
ఉన్న రవరవలకు అవి సంకేతాలు. 


1. “యుద్ధకార్యాలలో ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పాలి. మారుమాటలు పనికిరావు. నాకు కౌరవపాండవు 
లొక్కటే. నేను మీతో కలిసి ఉంటున్నాను కాబట్టి యుద్దానికి రమ్మంటే వస్తాను. అది ఉచితం కూడా. 


2. మీరు కోరటంవలన సైన్యాధిపత్యాన్ని స్వీకరిస్తాను. ఒక అర్జునుడు తప్ప న న్నెదిరించి నిలిచే వీరులు లేరు. 
అర్జునుడు నాకంటె ఎక్కువ శరాలు కలిగి ఉండటంచేత అతడిని ఎదురొడ్డి నిలవలేను. 


3. మిగిలినవారి నందరినీ యుద్ధంలో వధించగలను. అయితే, పాండురాజనందనులను మాత్రం నేను చేజేతుల 
చంపలేను. వారుకూడా నా మీద భయంకరంగా దాడిచేయరు. 


4. అది అట్టుండగా మరొకమాట! ముందుగా కర్షుడినిగాని, నన్నుగాని యుద్దంచేయటానికి అనుమతించుము. 
అట్లా చేయకపోతే నేను సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించను”. 


ఈ మాటలు నిష్టురాలుగా కనపడినా నిజాయితీతో కూడుకొన్న నిజాలు. కర్ణు డిదివరకే భీష్ముడు కూలేంతవరకు 
ఆయుధం పట్టనని శపథం చేశాడు. దాని నతడు ఈ సందర్భంలో మరల పేర్కొన్నాడు. భీష్ముడు సర్వసైన్యాధ్యక్షు డైనాడు. 
ఈ సన్నివేశంలో పాల్గొన్న పాత్రలు మూడైనా మూడూ మొదట్లోనే హంసపాదం వేశాయి. భీష్ముడిని ఎన్నికచేయక తప్పదుకాబట్టి 


పీఠిక: 35 


దుర్యోధనుడు సేనాధ్యక్షుడిగా చేశాడు. భీష్ముడు యుద్ధం చేయకతప్పదు కాబట్టి యుద్దానికి ఒప్పుకొన్నాడు. కాని, అర్జునుడి 
ముందు తాను నిలువలేనన్నాడు. అతడిచేతిలో మరణిస్తా ననలేదు. కర్ణుడుండగా ఆయన యుద్ధం చేయనన్నాడు. 
భీష్ముడుండగా తాను యుద్ధం చేయనన్నాడు కర్ణుడు. దీనినిబట్టి ముందు పితామహుడు నాయకుడైనా అతడు మృతుడు 
కావటం తథ్యమని భావికథార్థధ్వని. మంగళారంభంగా సాగవలసిన ఈ రంగం అమంగళస్వరాలతో ఆరంభమైనది. కౌరవ 
పరాజయం తప్పదని సూచించబడింది. యుద్ధపర్వాలలో పాండవ విజయసూచనలు ప్రత్యర్థుల స్కంధావారంలోనే 
వినబడటంచేత యుద్దోద్యోగం సఫలమైనదని స్పష్టమౌతున్నది. 


(3). దృశ్యాలుగా గోచరించే సన్నివేశాలు 


ఒకటిరెండు పాత్రలు ఒకసన్నివేశంలో తారసిల్లి ఏదైనా ప్రయోజనాన్ని సాధించే సంభాషణలను స్వల్పకాలంపాటు 
సాగించిన ఘట్టాన్ని దృశ్యంగా పరిగణించవచ్చును. అటువంటివి కూడా పది కనబడుతున్నాయి ఉద్యోగపర్వంలో. 


1. శల్య దుర్యోధన సమావేశ సన్నివేశం. 1. 94-103 
2. సంజయుడు ధృతరాష్టుడితో రాయబారపు వృత్తాంతం చెప్పే సన్నివేశం. 2. 2-16 

3. ధర్మరాజు ఆత్మీయులతో సభచేసిన సన్నివేశం. 3. 3-4 

4. పాండవులు శ్రీకృష్ణుడిని సాగనంపే సన్నివేశం. 3. 133-144 
5. శ్రీకృష్ణుడి హస్తినగర ప్రవేశ సన్నివేశం. 3. 174-180 
6. శ్రీకృష్ణుడి విదురమందిర సన్నివేశం. 3. 229-244 
7. సభానంతరం ధృతరాష్టాదులతో శ్రీకృష్ణుడి సన్నివేశం. 4. 4-8 

8. భీష్కద్రోణులు దుర్యోధనుడికి హితవు చెప్పిన సన్నివేశం. 4. 19-27 

9. బలరాముడు తీర్థయాత్రలకు పోయే సన్నివేశం. 4. 165-173 
10. రుక్మి ప్రగల్భాలాడిన సన్నివేశం. 4. 174-180 


దృశ్యాలలో సంఘటన కెంత ప్రాధాన్యముంటుందో సంభాషణలకూ అంతే ప్రాముఖ్యముంటుంది. ముడివంటి 
ఒక సమస్య ముడిపడటమో, విడిపడటమో దృశ్యంలో గమనిస్తాం. 


1. శల్య దుర్యోధన సమావేశం దుర్యోధనుడు ప్రయోగించిన నీతి కౌశలానికి ఫలంగా ఏర్పడింది. చారులు చేసిన 
సేవలకు మెచ్చి వరాలిద్దామనుకొన్న శల్యుడి ముందు దుర్యోధనుడు తారసిల్లి, అతడి సైన్య సహాయాన్ని పొందగలుగుతాడు. 


క. “సత్య సరస్వతి వగు; మౌ । చిత్య విశారదము నీదు చిత్తము; నియమౌ 
దాత్త్యంబు మెజియ నాకు న | మాత్యు(డవై పూని నడవు మత్సైన్యంబున్‌. 
ఆ. “'తలంపం బాండవులును ధార్తరాష్టులు నీకు | నొక్కరూప; భక్తియుక్తి. జాల 
నీవు నన్ను మాననీయుండు గాంగ న । నుగ్రహించి తగం బరిగ్రహింపు”. (ఉద్యో. 1. 95-96) 


పీఠిక : 36 


ఇవి దుర్యోధనుడు పలికిన మాటలా? అని ఆశ్చర్యం వేస్తుంది. ధర్మజుడి వాక్యసంస్కారం గుబాళిస్తున్న దిందులో. 
ధర్మరాజుకు సాయంచేయబోయే శల్యుడిని తనవైపు త్రిపుకొనటంలో దుర్యోధనుడు కార్యచాతుర్యంతో పాటు వాక్యచాతుర్యంకూడా 
చూపి సాత్వికుడివలె చెలువొందిన ఈ దృశ్యం అరుదైనది. 


2. ఉపప్హావ్య నగరం నుండి తిరిగి వచ్చిన సంజయుడు, సంజవేళలో ధృతరాష్ట్ర మహారాజుకు దౌత్య ఫలితాంశాలపై 
ప్రాథమిక నివేదికను మౌఖికంగా సమర్పించిన ఈ సన్నివేశం కథలో కీలకమైనది. సంజయుడు సూత్రకారుడివలె కొన్ని 
వాక్యాలే మాట్లాడాడు. అందులోనూ ఈ క్రింది పద్యం బ్రహ్మసూత్రంవలె రాణించింది. 


చ. “అనయము వుట్టె జూదమున; యప్పుడ యెంతయు. జిచ్చు వెట్టి కా 
ల్పినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుండు ధర్మసూతి మె 
త్తని పులి; యెల్లవారలు నధర్మము నీపయి( బెట్టునంతకు 
న్వినండును గాన(డుం; బిదప నీకును నాకు మరల్ప వచ్చునే?” (ఉద్యో. 2.14) 


ఉద్యోగపర్వంలోని ధర్మరాజువ్యూహాన్ని సూత్రబద్దం చేసిన గొప్ప పద్య మిది. దీని వ్యాఖ్యానమే ఈ పర్వకథాంశం. 
ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు నిద్రపోలేదు. కథను నిద్రపోనివ్వలేదు. అంతటి చైతన్య బీజం ఈ సన్నివేశం. 


3. సంజయుడు హస్తినాపురానికి తిరిగివెళ్ళిన మరునాడు ధర్మరాజు తన తమ్ములను, సుతులను, ఇష్టభృత్యవర్గాన్నీ 
పిలిచి తనయింట చిన్న సమావేశం ఏర్పరచి చేసి వారిముందు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. 


క, “మనము జనార్దను పాలికి. | జని కౌరవసభకు నతని6 జను మని ప్రార్థిం 
చిన మేలు; బంధుహిత గురు | జనములతో రణము గాక సంప్రతి యగున్‌. (ఉద్యో. 3.4) 


ఈ పద్యం శ్రీకృష్ణుడి రాయబారపు ఘట్టానికి ముందుమాట, లేదా నాందీవాక్యం. అల్ఫాక్షరాలలో అనల్ఫార్థం 
ఇమిడి ఉండే సారవంతమైన వాక్కు. ధర్మజుడి మాట సభ శిరసావహించింది. అందరూ కలిసి సామూహికంగా శ్రీకృష్ణమందిరానికి 
వెళ్ళారు. ఏకగ్రీవంగా తీసికొనే సభ తీర్మానాన్ని మరపించే ఈ దృశ్యం ధర్మజ నాయకత్వ దీప్తికి కరదీపిక! 


4. హస్తినాపురికి బయలుదేరిన శ్రీకృష్ణుడితో పలికిన సాగనంపు మాటలలో ధర్మజుడు కుంతీదేవి ప్రసక్తితెచ్చి, 
ఆమెను దర్శించి రమ్మని ఆర్టంగా అడిగాడు. 


ఉ. “వచ్చె జనార్దనుం డనినవార్తకు( బ్రాణము మేని కంతకున్‌ 
వచ్చిన సేద. దేజు6 గురువంశ పవిత్ర చరిత్ర గొంతి; నీ 
వచ్చటి కేగి పాండవుల యందజి మా ఖని చెప్పి మైొక్కుచున్‌ 
గ్రుచ్చియ కౌగిలించుకొని కుందిన చిత్తము నొప్పి దీర్పుమీ!” (ఉద్యో. 3.134) 


కుంతిపట్ల పాండవాగ్రజుడికున్న ఆదరాభిమానాలతో కూడుకొన్న (ప్రేమ అపారం. “కురువంశ పవిత్ర చరిత్ర'- అనే 
విశేషణం ఆ పాత్ర స్వభావ సర్వస్వం. శ్రీకృష్ణుడు కుంతిని దర్శించి కొడుకుల భక్తి తాత్సర్యాలను స్వయంగా అందజేస్తాడు. 
ఆమెవద్ద నుండి పాండవులకు యుద్దోత్సాహం కలిగించే పౌరుష సందేశాలను తెచ్చి వినిపిస్తాడు. ధర్మరాజు యుద్దాన్ని 
ప్రారంభించటానికి ఆ తల్లి సందేశం ఒక ప్రధాన కారణం. అందువలన ఈ దృశ్యం భావికథా జీవిత పరిపోషకం. 


పీఠిక : 37 
ఈ సన్నివేశంలోనే అర్జునుడు జనులు వినేటట్టు చెప్పుమని తన వీరసందేశం వినిపించాడు. 


చ. “జనులు వినంగ రాజ్యమున సాము గొనం గలవార మన్న యీ 
జనపతి కార్యనిశ్చయము సమ్మతి గైకొని చేసినన్‌ సుయో 
ధనుండును దమ్ములన్‌ సఖులు దానికి నేమును నియ్యకొందు; మొం 
డనిన సుపుత్రమిత్రముగ నద్దెస నందజి6 గ్రొచ్చి పాంతుదున్‌”. (ఉద్యో. 3.142) 


కొసమెరుపుగా మెరిసే ఈ పద్యంలో పాండవ హృదయం స్పష్టంగా ప్రకాశించి ఒక మెరుగైన ముగింపును పాండవ 
సందేశ ఘట్టానికి సమకూర్చింది. 


5. శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించి పురవీథులలో ఊరేగుతూ ధృతరాష్ట్ర మందిరానికి చేరిన ఘట్టం 
మనోహరమైన మధుర దృశ్యం. భారతంలో భాగవతం ప్రవేశించినట్టుంటుంది. రమ్యహర్మ్యాలపై నిలిచి పూలగుత్తులను 
చల్లుతూ శ్రీకృష్ణ మహిమలను కీర్తించే అంగనామణులు గోపికల కెందులోనూ తీసిపోనట్టు గోచరిస్తారు. 


ల్‌ 


“పాణంబుతో6 గూడ రక్కసి చన్నుల । పాలు ద్రావిన ప్రాఢబాలు. డితంె! 
వైల్మిడి. జాణూరు విజిచి లోకముల । మెచ్చించిన యా జగజెట్టి యితండె! 
దుర్వృత్తుండగు కంసు6 దునిమి యాతని తండ్రి. । బట్టంబు గట్టిన ప్రభు వితండె! 
సత్యభామకు. బారిజాతంబుపై6 గల । కోర్కిదీర్చిన రసికుం డితండె! 


తె. వెన్నలును గోపికాచిత్తవృత్తములును । నరసి ముచ్చిల నేర్చిన హరి యితండె! 
శ్రుతి శిరోభాగముల6 దన సుభగచరణ । సరసిజామోదమును గూర్చు చతురు. డితండె!. 
(ఉద్యో. 3.175) 


మానవాకారంలో నున్న మాధవుడిని చూచిన మాన్యులు హస్తినాపురం ప్రజలు. ఆ ప్రజలను పాలించే సంస్కారం 
గ్రుడ్డిరాజుకు లేదనీ, మదాంధులైన దుర్యోధనాదులకు లేదనీ ధ్వని. (మిగిలిన వివరాలకు వ్యాఖ్య చూడండి). 


6. హస్తినాపురంలోని విదుర మందిరం గంజాయి తోటలో ఉన్న తులసి వనం. అందులో ప్రవేశించిన తులసీదాముడు 
విదురుడితో సలిపిన సంభాషణలు శ్రీకృష్ణుడి రాయబారపు పరమార్ధాన్ని ప్రపంచించే సారవచనాలు. కౌరవులు నిండు 
సభలో చేయ తలపెట్టిన దౌష్ట్యాన్ని గురించి శ్రీకృష్ణుడికి ఏకాంతంలో నివేదించి, మరునాటి కురునభకు వెళ్ళవలదని 
సూచించాడు విదురుడు. దానికి శ్రీకృష్ణు డిచ్చిన సమాధానం రాజనీతి తిలకం. దుర్యోధనుడు వ్యర్థుడనీ తెలుసు. అతడిని 
సమర్థించే రాజులు పగను మనసులలో పెట్టుకొని సంధి కుదరనీయరనీ తెలుసు. అయినా ఉత్తములు ఊరకుండరాదు. 


ఆ. “పుడమి యెల్ల నొడ్డగెడవయి గజవాజి | యుతముగా6 గడంగి యుగ్రమృత్యు 
ముఖము సొరగం దివురు మూర్ణత మాన్సుట | యధికమైన పుణ్య మనఘచరితి.(ఉద్యో. 3.238) 


శ్రీకృష్ణుడి రాయబారం ఈ దృష్టితో ఒక పుణ్యకర్మ మానవులు పుణ్యంకాని పాపంకాని చేస్తూ చేస్తూ ఉండగా 
మధ్యలో అది విఫలమైనా, దాని ఫలితాన్ని అనుభవిస్తారని ధర్మవేత్త లంటారు. అది అట్లా ఉండగా ఈ యత్నం సామాజిక, 
కుటుంబ ధర్మాలను గౌరవించే శాంతియత్నం. 


పీఠిక : 38 


తే. “చుట్టములలోన నొప్పమి వుట్టినప్పు | డడ్డపడి వారితోడ6 గొట్లాడి యైన 
దాని నుడుపంగ6 జొరకున్న వాని6 గ్రూర । కర్ము( డని చెప్పుదురు కర్మకాండవిదులు'. (ఉద్యో. 3.242) 
క్రూరకర్ము డనే నింద పడకుండా ఈ శాంతియాత్ర చేస్తున్నట్లు శ్రీకృష్ణుడు తన హృదయగీతను విదురుడికి 
వినిపించాడు. ధర్మజుడికి వినిపించింది ధర్మనీతిగీత; విదురుడికి వినిపించింది కర్మనీతిగీత. ఎవరికి, ఎప్పటికి ఎయ్యది 
ప్రస్తుతమో దానిని ప్రపంచించటం ఆ పురుషోత్తముడి లీలావిలాసం. శ్రీకృష్ణుడి రాయబారంలోని నైతికకోణాన్ని ఈ దృశ్యం 
ప్రదర్శించింది. 


7. శ్రీకృష్ణుడి రాయబారపుసభ ముగిసింది. గాంధారి అంతఃపురానికి తిరిగి వెళ్ళింది. శ్రీకృష్ణుడు కుంతీగృహానికి 
బయలుదేరుతుండగా ధృతరాష్ట్రుడు చొరవతీసికొని తనయం దేమీ తప్పులేనట్లు శ్రీకృష్ణుడికి నివేదించుకొన్నాడు. 
ఉ. “వీరును బాండుపుత్రులును వేరము దక్కి పొసంగి మన్నికై 

పోరిత మాడి యే నటులు బుద్దులు సెప్పిన భంగియుం, గులా 

చారము నిర్వహింప6€ బలుచందములం దగ దుఃఖపాటు నీ 

కౌరవజాతికిం దెలిసె. గాదె గదాధర! నీదు సన్నిధిన్‌'. 


తే. “నీకు శుద్దుండ నగుటయ నిఖిల బంధు । మిత్ర గురుజన కోటికి ధాత్రి కెల్ల 
నంబుజాక్ష! నిర్జోషుండ వగుట; గాన । నా తెజంగు నీ వెజబుంగుట నాకు. జాలు. (ఉద్యో. 4.3,5) 


కౌరవులూ పాండవులూ కలిసి ఉండాలని సభలో కొడుకులకు ఎన్నో బుద్దులు చెప్పాడట!, ఎంతో కష్టపడ్డాడట! 
వంశగౌరవాన్ని నిలపటానికి అనేక విధాలుగా శ్రీకృష్ణుడి సన్నిధిలో కృషిచేసినట్టు కౌరవజాతికి స్పష్టమయిందట! శ్రీ కృష్ణుడు 
నిర్మలాత్ముడు కావటంచేత ధృతరాష్ట్రుడి నిర్దోషిత్వాన్ని గుర్తిస్తే బంధుమిత్రజనకోటి కూడా గుర్తించినల్లేనట! ఈ మాట 
లంటున్న ధృతరాష్ట్రుడు దేవుడిముందు తన నిజాయితీని నివేదించుకొంటున్నట్టున్నది. అయితే, తాను కళ్ళుమూసికొని 
మాట్లాడితే దేవుడుకూడా కళ్ళుమూసికొని వింటాడనీ, అందరూ కళ్ళుమూసికొని అంగీకరిస్తారనీ భావించాడు. కాని, నీతులు 
చెప్పటంతో తన బాధ్యత తీరిపోయిం దనటం బాధ్యతారాహిత్యం. తాను రాజై తీర్చు చెప్పలేక, పాండవులకు పాలీయలేక, 
సంధి జరగటానికి అనుకూలంగా సాహసించి ఒక్క అడుగు ముందుకు వేయలేక, తాను నిర్జోషినని చెప్పుకుంటున్న 
ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికంటె దుర్మార్గుడు. అతడి ఉపేక్షయే అతడి వంశానికి ఊపిరికుట్టుగా దాపురించింది. శ్రీకృష్ణుడు 
అతడి వక్రనీతిని అధిక్షేపిస్తున్నట్లు, అక్కడున్న పెద్దలందరికీ ధృతరాష్టుడిమాట లుట్టంకించి చెప్పి, అతడు ప్రధానవ్యక్తి 
కాడనీ, అతడేమీ చేయలేడనీ తేల్చి చెప్పిన తరువాత ఇక హస్తినాపురంలో ఉండటం నిరర్థకమని పలికి, ప్రస్థానం 
సాగించాడు. సంధియత్నానికి ధృతరాష్ట్రుడు పాడిన చరమగీతం ఈ దృశ్యం. 


8. శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని విడిచిపోతున్న సందర్భంలో భీష్మద్రోణులు దుర్యోధనుడికి చివరిసారిగా హితవును 
ఇట్లా బోధించారు. 
శా, “మాకుం జూడంగం బోలు కార్య మిది ధర్మప్రేతి నీ వేగి సు 

శ్లోకుండైన యుధిష్టిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై 

నీ కౌరవ్యుల నెల్ల గాచికొనవే యే పొప్ప; దెందుం దుదిన్‌ 

శోకం బొందక వేగమైం గదలి కృష్ణుం గూడ బోవే నృపా! (ఉద్యో. 4. 24) 


పీఠిక: 39 


ఈ హితవును దుర్యోధనుడు పెడచెవిని పెట్టాడు. దీనితో యుద్దారంభానికి అడ్డంకు లేవీ లేకుండా పోయాయి. 
శాంతి విఫలం కావటానికి దుర్యోధనుడే కారకుడని కౌరవవీరులే నిశ్చయించినట్లు ఈ దృశ్యం బోధపరిచింది. 


9. బలరాము డదృష్టవంతుడు. శ్రీకృష్ణు డంతటి తమ్ము డతడికున్నాడు. అందువలన భారమంతా ఆయనమీద 
ఉంచి నిశ్చింతగా జీవితం గడపటం, అప్పుడప్పుడూ శ్రీకృష్ణుడిమీద, బంధువులమీద తన పెద్దరికాన్ని చూపుతూ ఉండటం, 
ఆయనకు పరిపాటి. ఆ అలవాటులో భాగంగానే ధర్మరాజు సభకు వచ్చాడు. నిజానికి, ధర్మరాజు ఆయన సహాయం 
అడగలేదు. దుర్యోధనుడు అడిగాడు. అన్నదమ్ముల నడుమ జరిగే యుద్దంలో పాల్గాననని బలరాముడు కచ్చితంగా 
చెప్పాడు. అందువలన ఎట్టి పరిస్థితులలో కూడా దుర్యోధనుడి వద్దకు పోలేదు. బలరాముడు యుద్దంవలన కలిగే 
దారుణఫలితాలను వినలేక, చూడలేక తీర్థయాత్రకు పోదలచాడు. కాని, అతడి బహిఃప్రాణమైన శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల 
పక్షంలో ఉన్నాడు. సంధికొరకు ప్రయత్నంచేసి దానిని కౌరవుల మూర్థతవలన సాధించలేకపోయాడు. యుద్దం మొదలు 
కాబోతున్నది. శ్రీకృష్ణుడికి చెప్పిపోవాలని వచ్చాడు. కాని, ధర్మరాజు ప్రభువు కాబట్టి అతడిని కొలువులో కలిశాడు. బలరాముడికి 
పాండవులమీద జాలి. తమ్ముడు వారి పక్షంలో ఉండి వారిని యుద్దంబారినుండి తప్పిస్తాడేమోనని ఆశించాడు. శ్రీకృష్ణుడికి 
సాధ్యంకానిది లేదని అతడివిశ్వాసం. సంధి కుదరలేదంటే శ్రీకృష్ణుడే సంధికి సుముఖుడు కాడేమో! అని అతడి ఊహ. దానికి 
కారణం గోవిందుడికి అర్షునుడిపై ఉండే మిక్కుటమైన మక్కువ- అని అతడి అనుమానం. ఇవన్నీ కలిసి అతడిని 
తీర్థయాత్రలకు పంపుతున్నాయి. ఈ ఒత్తిడితో ధర్మజుడిని దర్శించి, అతడిమీద జాలి చూపించబోయి, తన తమ్ముడిమీద 
చనువుగా చణుకులు విసిరాడు. 


కౌరవపాండవులు క్రూరులై యుద్దానికి దిగి బంధుమిత్రాదులకు ప్రాణహాని కలిగించటం దారుణకర్మగా గర్హించాడు 
బలరాముడు. ఇరుతెరగుల వారికీ సర్దిచెప్పి సంధిచేయుమని తానెన్నోసార్లు చెప్పినా శ్రీకృష్ణుడు పట్టించుకొన లేదని 
నొచ్చుకొన్నాడు. మాటల పొందికా, మన్ననా లేని కౌరవులకు ఎదో విధంగా నచ్చచెప్పి కార్యాన్ని చక్కజేసే బాధ్యత 
శ్రీకృష్ణుడికి ఉన్నదని భావించాడు. కాని, ఏదో కారణంవలన అతడు సంధి కుదిరించి ఉండడని అనుమానించాడు. 
ఉభయులకూ కావలసిన వాడైన శ్రీకృష్ణుడు అర్జునపక్షపాతి కాబట్టి పాండవులను వదలిపెట్టడని నిశ్చయించాడు. 


ఉ. “కావున వీరికిం జయము గల్గుట నిశ్చయ మెల్ల భంగులం; 
జావు నిజంబు వారికి; నసంశయమై యిటులుండ దీని నె 
ట్లే వినం జూడ నేర్తు? దగ నింత ప్రవీణుల నేన చేసితిం 
జూవె! సుయోధనుం బవనసూనుని నొండొరు.6 జంప. జూతునే?” (ఉద్యో. 4.171) 


శ్రీకృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నందున పాండవులకు విజయం తథ్యమనీ, కౌరవులకు చావు తప్పదనీ నిస్సంశయంగా 
చెప్పాడు. చివరకు ఆయన బాధంతా తేల్చి చెప్పాడు. తన ప్రియశిష్యులైన దుర్యోధన భీముల నడుము గదాయుద్ధం జరిగితే 
వారిరువురూ సమాన బలసంపన్నులు కాబట్టి ఉభయులూ చనిపోతారేమో అని శంకించాడు. ఆ విషాదాన్ని ఆయన 
చూడలేక తీర్థయాత్రలకు బయలుదేరాడు. బలరాము డెన్ని మాటలు మాట్లాడినా అటు ధర్మరాజు గాని, ఇటు కృష్ణుడు 
గాని కిమ్మనకుండా నమస్కరించి సాగనంపారు. ఆ నిశ్శబ్దంలో ఎంత బెచిత్యముందో! 


తమ్ముడైన శ్రీకృష్ణుడిని చనువుతో ఎన్నిమాటలన్నా, ఆయనచర్యలోని అంతరార్థం తెలిసికొనటం కష్టమని బలరాముడికి 
బాగా తెలుసు. అందుకే “హరి యెజుంగని చక్కటియుం | బురుషార్థము నా కెజుంగం బోలునె?' అని విజ్ఞుడుగా 
విన్నవించుకొన్నాడు. తమ్ముడు దేవుడని తెలిసికూడా తన పెద్దరికం చాటుకొనే భోళా పెద్దమనిషి బలరాముడు. అతడి పాత్ర 
చిత్రణాన్ని ఒక్కదృశ్యంలో పరిపూర్ణంగా చూపగలిగిన ఈ సన్నివేశం కడుసున్నితం. 


పీఠిక : 40 


10. గంభీరమైన యుద్ద వాతావరణంలో రుక్మివృత్తాంతం ఒక చక్కని హాస్యవిరామం. రుక్మిణి అన్న అయిన రుక్మి 
విజయమనే దివ్య చాపం కలవాడు. కాని, చపలచిత్తుడు. అతడిని ఎవరూ యుద్దానికి పిలవలేదు. అయినా, ససైన్యుడై 
ధర్మజుడి వద్దకు వచ్చి, సత్కారాలు పొంది అర్జునుడిని చూచి ప్రగల్ఫ్భా లాడటం మొదలు పెట్టాడు. 


“అర్జునా! యుద్ధం చేయటానికి నీకు భయంగా ఉంటే నాతో చెప్పుము. నాకు ఎదురుగా నిలబడగలిగిన వీరుడు 
లేడు. ఎటువంటి వీరుడినైనా యుద్ధంలో ఓడించి నీకు సాయంచేస్తాను!' అని అన్నాడు. రుక్మి నోడించి రుక్మిణిని తెచ్చి 
రాక్షస వివాహం చేసికొన్న శ్రీకృష్ణుడున్న సభలో ఆత డట్లా సిగ్గులేక మాట్లాడటం అందరికీ ఎబ్బెట్టుగా తోచింది. అర్జునుడు 
వెటకారంగా నవ్వి ఇట్లా అన్నాడు. “గంధర్వరాజైన చిత్రరథుడిని గెలిచినప్పుడూ, విరాటరాజుగోవులను మరల్చి తెచ్చినప్పుడూ 
నీవెక్కడున్నావో తెలియక పిలవకపోవటం పొరపాటైపోయింది. ఇకముం దెప్పుడైనా నాకు తోడు వద్దువుగానిలే. అయితే, 
యుద్ధంలో నే నెవరి సహాయాన్నీ కోరను. అయినా విజయాలు కలుగుతున్నాయి. శ్రీకృష్ణుడు నాకు అండగా ఉన్నాడు. 
నేను భయపడవలసిన అవసరం లేదు. నాకు భయం తీర్చవలసిన అవసరం లే దని రుక్మిని తృణీకరించాడు. అతడు 
వెళ్ళి దుర్యోధనుడిని అడిగాడు. అతడూ తిరస్కరించాడు. చివరకు రుక్మి తలవంచుకొని తన పట్టణానికి తిరిగిపోయాడు. 


ఈ ఉదంతం వలన కౌరవపాండవు లిరువురూ మాటల పోటుగాళ్లను కాక యుద్ధవిశారదులనే సహాయసహకారాలకై 
అర్థించారనీ, పరాక్రమవంతులు కానివారు ప్రాధేయపడ్డా తమ పక్షాన చేర్చుకొనలేదనీ తెలుస్తున్నది. యుద్గోద్యోగంలో అది 
ఒక ఉన్నత ప్రమాణం! 


(4). చతుర్విధాభినయం 


నాటకానికి చతుర్విధాభినయం జీవితం. కావ్యంలోని నాటకీయతకు చతుర్విధాభినయ వర్ణనం రసవదలంకారం. 
తిక్కన రచనలో అభినయ ప్రశంస క్షీరనీరన్యాయంగా కలసిమెలసి ఉంటుంది. విరాటపర్వం చతుర్విధాభినయ చంద్రాలోకం. 
షోడశ కళాపూర్ణుడైన చంద్రుడు శరత్కాలంలో ఎంత సమగ్రంగా ప్రకాశిస్తాడో విరాటపర్వంలో అభినయ చంద్రిక అంత 
పరిపూర్ణంగా విరాజిల్లింది. ఉద్యోగపర్వం అభినయ రీత్యా విరాటపర్వమంత విరాజమానం కాదు. అయితే అభినయాన్ని 
కావలసిన చోట సందర్భశుద్దితో అనువుగా వాడుకొన్న జాగరూకత ఇందులో కనబడుతుంది. దానికి కారణం కూడా 
ఊహించవచ్చును. విరాటపర్వంలో పాండవులు వేషధారులు. అందువలన అభినయం వారికి లలితంగా, స్వభావ సుందరంగా 
ఉంటుంది. ఉద్యోగపర్వంలో రాజనీతి వర్తనం, పౌరుష ప్రవర్తనం ముఖ్యం. అందువలన లలితాభినయానికి పెద్దగా 
తావుండదు. 


విరాటపర్వంలో ఆంగికానికీ ఆహార్యానికీ అవకాశం ఉన్నది. ఉద్యోగంలో తక్కువ. కీచకోదంతం విరాటపర్వంలో 
కీలకమైన పాత్ర నిర్వహించటం చేత సాత్త్వికాభినయానికి చక్కని అవకాశం దక్కింది. మొత్తానికి కీచకవధ ఫంట్టం 
మినహాయిస్తే మిగిలిన ఘట్టాలలో కూడా అంతటి ముమ్మరమైన సాత్త్వికాభినయం కనబడదు. దక్షిణ ఉత్తర గోగ్రహణ 
ఘట్టాలలో వీరం పొంగులువారింది. క్రమంగా సాత్త్వికాభినయ వర్ణనం పలచబారింది. కొసమెరుపుగా ఉత్తరాభిమన్యుల 
వివాహ ఘట్టంలో సున్నితమైన సాత్వికం సొగసులు పోయింది. మరి ఉద్యోగ పర్వం కథ వేరు. ఇందులోనూ ద్రౌపదీ, 
కుంతీ మొదలైన స్తీ పాత్రలు ప్రవేశించిన ఘట్టాలలో సాత్వికం మృదువుగా మెరుస్తుంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ 
కనబడుతుంది. విరాటపర్వంలో కంటె ఉద్యోగం వాచికాభినయంలో విస్తృతిని సంతరించుకొన్నది. ఉద్యోగపర్వంలో పాత్రలు 
తమ సంభాషణల ద్వారా తమ తమ అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ ప్రదర్శించుకొంటూ ఉంటాయి. పాత్రలు మాట్లాడిన 


కీర్రిక్ర : 41 


మాటలకే ఇందులో ప్రాధాన్యం కాని ఆ మాటలాడుతున్నప్పుడు అవి ప్రదర్శించే హావభావాలకు అభినయ ముద్రలకు అంత 
ప్రాధాన్యం కనబడదు. ఎప్పుడో భావతీవ్రత పరమస్థితికి అందుకొన్నపుడు అభినయ రేఖను తిక్కన అరుదుగా చిత్రించాడు. 


(అ). ఆంగికాభినయం 


ఉద్యోగవర్వంలో తిక్కన నిర్వహించిన ఆంగికాభినయాన్ని న్టూలంగా సమీక్షిస్తే ఈ క్రింది అంశాలను 
గమనించవచ్చును. 


1. పాత్రల ఆకార భంగిమల కంటె ప్రవర్తన భంగిమలకు తిక్కన ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. ఉదాహరణకు- 
దుర్యోధన అర్షునుల స్వభావాలను వారి ఆంగిక అభినయాలతో సహజంగా వ్యక్తం చేసిన తిక్కన తేటగీతి పద్యం 


తే, “అత(డు పవడింప మును కౌరవాధినాథు. । డరిగి తలయంపిదెస నున్నతాసనమున 
నుండె: బదపడి కాల్కడయొద్ద కల్లం । జని వినముండై నిలుచుండె సవ్యసాచి. (ఉద్యో. 1.65) 


శ్రీకృష్ణుడి సన్నిధిలో ఉన్నతాసనంలో కూర్చున్న దుర్యోధనుడి అహంకారం, వినముడై నిలుచున్న సవ్యసాచి 
వినయం ఆ పాత్రల స్వభావాలకు సహజ సూచికలు. ఇటువంటి ఆంగికాభినయాలు ఉద్యోగపర్వంలో రసధ్వనికి పోషకాలుగా 


నిలుస్తాయి. 


2. ఒక్కొక్క పాత్రకు ఆ పాత్రకు మాత్రమే సహజంగా గోచరించే ఆంగిక చేష్టను రంగంలో చిత్రించటం తిక్కన 
ప్రత్యేకత. ఉదాహరణకు- మద్రభూపాలుడైన శల్యుడు మిత్రులను కాని ఆత్మీయులను కాని కలిసినపుడు గాఢాలింగనం 
చేసికొనటం అలవాటు. సైన్య సహాయాన్ని కోరే మిషతో తనను కలిసిన దుర్యోధనుడిని సంభ్రమంతో గాఢాలింగనం 
చేసికొన్నాడు. ఈ ఆంగికాభినయంలో సంభ్రమం గౌరవ సూచకమే కాక కృతజ్ఞతా సూచకం కూడా. తన యుద్ధయాత్రలో 
దుర్యోధనుడు కల్పించిన సౌకర్యాలకు తన నిండు హర్షాన్ని తెలపటానికై నిండు కౌగిలింతను కల్పించాడు. హర్షాతిశయం 
కలిగినపుడు గాఢాలింగనం చేయటం శల్యుడి అలవాటు. ఈ అలవాటును ఆంగికాభినయంగా సన్నివేశంలో సందర్భోచితంగా 
వర్ణించి పాత్ర మనోగతభావాలను వ్యక్తం చేయటం తిక్కన శిల్బం. 


ఇష్టం ఉన్నా లేకపోయినా, అన్నమాట ప్రకారం తన సహాయాన్ని అందిస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చిన 
శల్యుడు, ధర్మజుడి వద్ద సెలవు తీసికొని రావటానికీ బయలుదేరాడు. “ఇచ్చినమాట తప్పవద్దనీ, వెంటనే తిరిగి రావాలనీ 
కోరిన దుర్యోధనుడిని శల్యుడు మందహాసంతో ఆలింగనం చేసికొన్నాడు (ఉద్యో. 1.103). ఇక్కడ తిక్కన గాఢాలింగన ప్రసక్తి 
చేయలేదు. దరహాసాన్ని ప్రవేశపెట్టాడు. మొదటి కౌగిలింతలో ఉన్న గాఢత ఇందులో లేదు. దుర్యోధనుడి అదృష్టాన్ని చూచి 
నవ్వినట్టున్నది ఇక్కడి దరహాసం. 


ఉపప్లావ్య స్కంధావారానికి చేరిన శల్యుడు, ధర్మరాజును అభినందించి పునరాలింగనం చేసినట్లు తిక్కన 
అభివర్ణించాడు (ఉద్యో. 1104). యుధిష్టిరుడి మీద అతడికున్న అభిమానానికి ఈ పునరాలింగనం ఒక సంకేతం. ధర్మజుడి 
మనస్సు నొవ్వకుండా ఇంద్ర వృత్రాసుర వృత్తాంతాన్ని చెప్పి ధైర్యం చెప్పాడు. కర్టుడి రథసారథ్యంలో విజయుడికి విజయం 
చేకూర్చేటట్ట్లుగా రహస్యపు ఒప్పందం చేశాడు. ధర్మరాజునుండి విడిపోయినట్లు అతడు భావించకుండా ఉండేటట్లు 
నచ్చపలికాడు. తన రహస్య సహకారం అతడి కుంటుందని సూచిస్తున్నట్లుగా ధర్మరాజును గాఢతరంగా ఆలింగనం 
చేసికొన్నాడు. నిజానికి భౌతికంగా కౌరవపక్షంలో యుద్దం చేస్తున్న శల్యుడు ధర్మరాజుకే విజయం చేకూరుస్తున్నాడు. ఈ 
రహస్యాన్ని కౌగిలింత అనే అలవాటును శల్యుడి పాత్రకు కలిగించి, ఆంగికాభినయంలో భాగంగా రచనలో చిత్రించి, 
నాటకీయతను తిక్కన పోషించాడు. ఇది ఒక విధమైన నిగూఢ అంతఃశిల్పం. 


పీర్రిక్ర : 42 


ఒక సన్నివేశంలో కార్యసాధన కొరకు ఒక్కొక్క పాత్ర ఒకరకమైన ఆంగికాభినయాన్ని పలుసార్లు ప్రకటిస్తున్నట్లు 
వర్ణించటం విశేషం. ఉదా॥ సంజయుడు ధృతరాష్ట్రుడి రాయబారిగా పాండవుల వద్దకు పోయినప్పుడు, వంగి వంగి 
నమస్కారాలు, సాష్టాంగ దండప్రణామాలు చేసినట్లు తిక్కన వర్ణించాడు. (చూడు. వివరాలకు ఉద్యోగం. 1.216, 1.272, 
1.292, 1.303). పాండవులు రాజ్యభాగం కోరకుండా వారి మనస్సులు మెప్పించటమే అతడి రాయబారంలోని తాత్సర్యం. 
ఆ ప్రయోజనసాధనకై వినయాన్ని అతి వినయంగా ప్రదర్శించటం తిక్కన సంజయుడికి నేర్చిన అభినయం. 


సమావేశాలకు, సభా చర్చలకు, వాదోపవాదాలకు, ఉపన్యాసాలకు, ఉపదేశాలకు, ఆలవాలమైన ఉద్యోగపర్వంలో 
వీరులుగా, నాయకులుగా చెలామణి అయిన పాత్రలు కొలువులలో మాట్లాడేటప్పుడు 'కలయం గనుగొని” మాట్లాడటం 
ఒక సభా మర్యాద రూపమైన ఆంగికాభినయాంశంగా తిక్కన తీర్చిదిద్దాడు. ఇది ఉద్యోగ పర్వమంతా కనబడే ప్రధానాంశం. 
(వివరాలకు చూడు. 1.6, 1.17, 1.307, 2.115, 3.130, 4.239 మొ.). 


(ఆ). ఆహార్యాభినయం 


ఉద్యోగపర్వంలో పాత్రల వస్తాద్యలంకరణాలు వర్ణించటం దాదాపు మృగ్యమే. వీరులను వర్ణించేటప్పుడు వారి 
ఆయుధాలను పేర్కొనటం భీమార్షునుల యందు ప్రచురంగా కనబడుతుంది. గాండీవధారియైన అర్జునుడు, గదాధారియైన 
భీముడు పలువురి చేత పలుమార్లు కీర్తింపబడతారు. శ్రీకృష్ణుడు చక్రధారి, కాని, యుద్ధంలో చక్రం పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. 
రాజనీతిచక్రం పట్టాడు. అందువలన కాబోలు తిక్కన ఆతడి ఆంగిక ఆహార్య వైభవాన్ని మాత్రమే ఒక రమణీయమైన 
పద్యంలో వర్ణించాడు. 
క. అంబుదశుభగాత్రుం బీ | తాంబరధరు6 గమలదళనిభాక్షున్‌ హరిం జూ 

డం బడసి లోచనము లమృ । తం బానిన మాడ్కి సమ్మదంబున. దేలన్‌.” (ఉద్యో. 3.254) 

నీలమేఘశ్యాముడు, పీతాంబరధరుడు, కమలదళాక్షుడు అనే విశేషణాలు శ్రీకృష్ణుడి దివ్యాదివ్యమూర్తిని ధ్వనింవజేసే 
అభినయ సంకేతాలు. ఈ నాలుగు విశేషణాలు ఉద్యోగ పర్వంలో మరే పాత్రకు వాడబడవు. శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు 
అని ధ్వనింపజేసే ఈ పద్యం ఉద్యోగ పర్వానికే ఒక మణిదీపం. 


ఆంగిక ఆహార్యాభినయ స్ఫూర్తితో వెలువడిన మరొక పద్యం కూడా కృష్ణ నామధేయురాలైన ద్రౌపదిని గురించి 
కావటం విశేషం. 
ఉ. “ద్రోవది బంధురం బయినక్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్‌ 
దా వలచేత( బూని యసితచ్చవి( బొల్బు మహాభుజంగమో 
నా విలసిల్లి వ్రేలంగ మనంబున. బొంగు విషాదరోషముల్‌ 
గావంగ లేక బాష్పములు గ్రమ్మంగ దిగ్గన లేచి యార్తయై'. (ఉద్యో. 3.114) 
విషాద రోషాలను వెలిగ్రక్కే ఆహార్యాభినయం ఇందులో ద్రోవది బంధురమైన క్రొమ్ముడి నాశ్రయించి సాగటం 


సార్థకం. ఆమె జడ నల్లనికాంతులతో మిలమిలలాడుతూ బుసకొట్టే మహాభుజంగమో అన్నట్లు వ్రేలాడటం ఆశ్చర్యకరమైన 
అభినయం. తెలుగు సాహిత్యంతో విషాద రోషాభినయానికి విశిష్టమైన ఆహార్యాభినయానికి ఉదాహరణం ఈ పద్యం. 


(ఇ). వాచికాభినయం 


ఉద్యోగపర్వంలో మూడింట రెండు పాళ్ళు సంభాషణలే ఉన్నాయి. పద్యనాటకాలలోని పాత్రలు పాడే పద్యాలవలె 
అనేక పద్యాలు ఉద్యోగం నిండా ఉజ్జ్వలంగా భాసిస్తున్నాయి. పద్యాలు పాత్రోచితంగా, సందర్భోచితంగా, రసోచితంగా 


పీరిక : 43 


తిక్కన రచించాడు. ఆయనే అక్కడక్కడ ఈ రహస్యాన్ని సూచించాడు కూడా. శ్రీకృష్ణుడు కౌరవనభలో రాయబారం 
జరుపుతూ ప్రదర్శించిన నేర్పరితనాన్ని ధర్మరాజుతో సంగ్రహంగా, విశ్లేషణాత్మకంగా పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడి రాయబారాన్ని 
ప్రసిద్ధమైన తెలుగు పద్యాలతో తిక్కన నింపివేశాడు. అవి నాటకీయమైన శైలికి నాణ్యమైన ఉదాహరణాలు. ఆ పద్యాలలో 
కృష్ణుడు ప్రదర్శించిన వివిధ భావ దశలను ఆయన మాటల్లోనే ఈ విధంగా గమనించవచ్చును. 


క ఏనును నాయోపినంత సామవాదంబు లాడితి; నారదాది మహామునులను సుయోధనునకు బుద్దులు 
సెప్పునట్లు సేసితి; నేమిసెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు ధిక్కరించియు. 
దృణీకరించియుం జూచితి; గార్యంబు భగ్నం బగుట కొల్లక వెండియు శాంతవచనంబులు పలికితి; నతం డశక్తదుర్ణనత 
సేయం జూచిన నమానుషంబు లగు వానం గొన్ని వెడమాయలం బన్ని పెక్కు పోకలం బోయితి; నెన్నిభంగుల సంధియ 
కావలయు నని పారలం గల యంతయుం బొరలితి; నప్పాపాత్ముం డెట్లునుం జక్కంబడక తనచలంబుతోన పొట్టుపార 
లయ్యు6౬ గయ్యంబు వొడుచుం గాని యవశ్యంబును రాజ్యంబు పాలిచ్చువాండు గాండు; కారవులయెడ దండంబు దక్క 
నొండుపాయంబు లేదు; మీకుం బోలిన తెజంగు సేయుండు”. (ఉద్యో. 4.33) 


(ఈ). సాత్త్వికాభినయం 


సాత్త్వికాభినయ వర్ణనలో తిక్కన అందెవేసిన చేయి. నాట్యశాస్త్ర మర్యాదలో సాత్తికాభినయానికి ఉన్న శక్తిస్థానాల 
నన్నింటిని విరాటపర్వంలో పరిణామక్రమస్ఫూర్తితో వర్ణించాడు. నానారసాభ్యుదయోల్లాసిమైన విరాట పర్వంలో ఆ రచనా 
శిల్పం రక్తికట్టింది. విరాటపర్వంతో పోల్చి చూస్తే ఉద్యోగ పర్వంలో సాత్త్వికభావవర్ణనా వైచిత్రి తక్కువనే చెప్పాలి. ఎందరో 
పాత్రలు నానా భావ రసస్ఫోరకంగా మాట్లాడుతున్న సందర్భాలలో కూడా వారి సాత్తికాభినయాన్ని తిక్కన వర్ణించ లేదు. 
దానివలన వాచికాభినయానికి వాసి బాగా పెరిగింది. సూక్ష్మంగా పరిశీలించి చూస్తే ఒకటి రెండు విషయాలు గమనించవచ్చును. 


1. సాత్విక సూచకంగా హాసాన్ని ఎడనెడ ప్రదర్శించటం. అందులోనూ కలకల నవ్వటం అనే అభినయాన్ని విశేషించి 
చెప్పటం. 


(అ) శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కౌరవులు చేసిన దుర్నయాలను పేర్కొంటూ దుష్టచతుష్టయం 'పుయిలోట దక్కి 
కలకల నవ్వుచుం బలికిన పలుకు లుగ్గడింప వచ్చునే” అని శ్రీకృష్ణుడు అన్నాడు (ఉద్యో. 3.37). శత్రుకృత అపహాస్యానికి 
సూచకం ఇక్కడి కలకల నవ్వటం. 


(ఆ)క. 'వెజ సపెట్టిదియో యెన్న(డు । నెజు6గని నీయట్టివాని కెవ్వరొకో యీ 
పిజీకితన మింత యలవడ( | గజిపినవా?ిరనుచు శౌరి గలకల నవ్వెన్‌. (ఉద్యో. 3.57) 


శ్రీకృష్ణుడి నవ్వు ఎగతాళి చేసేది కాదు ఎకసక్కమాడేది. 


(ఇ) కన్నీరు మున్నీరౌతున్న ద్రౌపదిని ఓదార్చటానికి ఉపాయంగా కలకల నవ్వును వాడిన వైనం విశిష్టం. 


క. “లలనా! యుడుగుము నీయే । డ్పుల కొలందియె కురునృపాల పుత్రకళత్రం 
బులయేడ్సు? లింక వానిం | గలకల నవ్వుచు వినంగం గాలం బయ్యెన్‌.” (ఉద్యో. 3.121) 
దుష్టచతుష్టయం కలకల నవ్వుతూ పాండవులను అవహేళన చేసిన దృశ్యాన్ని మరపించేటట్లు ఈ పద్యాన్ని 
నిర్వహించటం గమనించదగిన విషయం. కౌరవుల కళత్రాలు బావురుమని ఏడుస్తుంటే ఆ శోకనాదానికి ప్రతిగా ద్రౌపది 
కలకల నవ్వుతూ కసి తీర్చుకొనే ఒక భావచిత్రాన్ని కన్నుల ముందు రూపుకట్టించే కమనీయ పద్యశిల్బ మిది. ఉద్యోగపర్వం 


పీధిక : 44 


గాంగేయుడు కలకల నవ్వటంతో ముగిసినట్లు చిత్రించటం కావ్యకళాశిల్పం. కర్ణుడు పాండవ సేనా సాగరాన్ని తన 
పరాక్రమ ప్రతాపంతో ఐదు రోజులలో ఇంకింప చేస్తానని శపథం చేసినపుడు భీష్ముడు కలకల నవ్వాడు. “వట్టి మాటలు 
పలకటం కాదు గాండీవ గుణధ్వనికి ఎదురు నిల్చి పరాక్రమాన్ని ప్రదర్శించు మని అపహసిస్తాడు. అంటే భీష్ముడు కలకల 
నవ్వటం భావికథార్థ సూచకం. పాండవ విజయ సంకేతం. 


2. కలకల నవ్వటం అనుభావం జెతుందా సాత్త్విక భావమౌతుందా అనే అనుమానం కొందరికి రావచ్చును. పై 
సన్నివేశాలలో కలకల నవ్వటం వివిధ భావస్థితులనే కాక మానసిక స్థితులను కూడ వ్యక్తం చేస్తున్నది. ఉద్యోగ పర్వంలో 
చాలా చోట్ల మానసిక స్థితి వ్యంజకాలైన అభినయాలనే వర్ణించాడు తిక్కన. అవి రసస్థితినందుకొన్న సాత్త్విక భావ దశలు. 
వాటిలో కావ్య నాటక మర్యాదలు రెండూ కలిసి కళామయంగా ప్రదర్శించబడ్డాయి. మచ్చుకు కొన్ని. 


(అ) కౌరవ సభలో శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన సభాసదుల స్థితిని తిక్కన ఈ విధంగా వర్ణించాడు. 


క. “ఆ కొలువువారు గర మచ । లాకృతి నొక పలుకు లేక యందటు వింజం 
బాం కిడిన కరణి నవశ ము । దాకారిత చిత్తవృత్తులై యుండంగన్‌”. (ఉద్యో. 3.255) 


ఈ పద్యంలోని చిత్తవృత్తి పరమాత్మను దర్శిస్తున్న మహర్షులు పొందే శాంతరసావస్థకు దీటుగా కనబడుతున్నది. 
శాంత చిత్తవృత్తులకే అటువంటి నిర్వికార మానసికావస్థ సాధ్యమౌతుంది. శ్రీకృష్ణుడి తేజోరూపం దర్శించిన భీష్మ విదుర 
ద్రోణ సంజయులు కన్నులు మూసికొన్నారట. అద్భుత భయానక రసాలు మనస్సులో నిండగా పుండరీకాక్షుడిని చూచి 
సాంద్రానందం పొందారట. (ఉద్యో. 3.405). ఇది కూడా అట్లాంటి బ్రహ్మానంద స్థితియే. ఆ తరువాత ధృతరాష్టు విష్ణు 
దివ్య విజృంభణాన్ని దివ్యదృష్టితో చూచి ఆశ్చర్య రస నిమగ్నుడైనాడు (ఉద్యో. 3.410). ధృతరా ష్టుడు పొందింది, సాంద్రానంద 
స్థితి కాదు, ఆశ్చర్యమగ్న స్థితి. ఇట్లా పరిశీలిస్తే శాంత రసానందావస్థలను తిక్కన స్వయంగా అనుభవించి వాటిని ఆయా 
పాత్రల ద్వారా ప్రదర్శింపజేసినట్టున్నది. 


(ఆ) వివిధ రసభావాలకు సంబంధించిన చిత్తావస్థలను సాత్త్విక స్ఫూర్తితో తిక్కన తేటతెల్లం చేశాడు. 'కినుక 
యెద(గదురన్‌' (1.13), “పరమానందంబు నొంది” (1.94), (వికచవదను(డగుచు' (1.99), “మది వికాసము. బొందన్‌ 
(1.103, 1.276) ‘చిత్తంబు కలంత దేర” (1.214), “చిత్తంబు ప్రసన్నతం బొంద (3.132), “గద్గద కంఠి” (3.100, 3.182), 
“మోము విచ్చుచు' (3.207), “మొగంబు రాజుచుండి (4.25), “దరహసిత వదనుండు' (3.58). 


తిక్కనగారి సాత్త్విక భావ పరిణామ వర్ణన నైపుణ్యాన్ని తెలిసికొనటానికి గ్రుడ్డిరాజైన ధృతరాష్ట్రుడి హావభావాల 
చిత్రణం ఒక చక్కని ఉదాహరణం. 


క, “అన విని నిరుత్తరుం డయి | మనుజేంద్రుండు గొంతసేపు మ్రాన్సడి తలంపుల్‌ 
పెనంగొన నిద్రాహానిం | దను వలయంగ విదురుతోడ. దా నిట్లనియెన్‌”. (ఉద్యో. 3.53) 


జడపదార్జాలుగా భావింవబడే సూర్యచంద్రాదులను సైతం మానవీకరణం చేసి వారి చేత సాత్త్విక భావాలను 
ప్రదర్శింప చేయటం తిక్కన ప్రకృతి వర్ణనలో ప్రదర్శించే ప్రతిభ. మచ్చుకు. 


తే. “తనకులంబున బుట్టిన ధార్తరాష్టు | లన్నదమ్ములతో విగ్రహంబు గొనుట 
కుమ్మలించి వివర్ణత నొందినట్లు | గంది యెంతయు( జెలువేదె. జందురుండు'. (ఉద్యో. 2.107) 


పీఠిక : 45 
6. ఉద్యోగపర్వం - శిల్పానుశీలనం 


మహాభారత విమర్శకులు ఉద్యోగపర్వాన్ని అనేక ముఖాలుగా సమీక్షించారు. నీతిశాస్త్రజ్ఞులకు నీతిశాస్త్రంగా 
మహాభారతం ప్రమాణంగా నిలవటానికి ప్రామాణికమైన ప్రయోగభాగంగా ఉద్యోగ పర్వాన్ని సంభావించారు. రాజనీతిలోని 
నీతిచాతుర్యం ఆరు రకాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. 


1.వ్యూహాత్మకం 2.ప్రసంగాత్మకం 3.చతుర వచన రచనాత్మకం 4.ఉపన్యాసాత్మకం 5.క్రియాత్మకం 6.శాస్త్రబోధాత్మకం. 


ఈ ఆరు లక్షణాలు ఉద్యోగపర్వంలో నిర్వహింపబడినా వాటిలో ప్రధానంగా ప్రసంగాత్మకాలూ ఉపన్యాసాత్మకాలూ 
పోషించబడ్డాయని విమర్శకులు భావించారు. రాజనీతిపరమైన ప్రసంగోపన్యాసాల శిల్పకళాలక్ష్మికి వజ్రకిరీటం వంటిది 
ఉద్యోగపర్వమని కీర్తించారు. ఈ పర్వానుశీలనంలో ఈ అంశమే మొదట ఎన్నదగింది. 


ఆంధ్ర మహాభారతోపన్యాసాలలో ఉద్యోగపర్వాన్ని సమీక్షిస్తూ కీ.శే.నండూరి బంగారయ్యగారు ఈ అంశంమీద 
ప్రకటించిన కొన్ని అభిప్రాయాలు సాహితీ లోకంలో బాగా ప్రచారం చెందాయి. వాటిలో కొన్ని: 


1. “ఉద్యోగ పర్వమున నన్నిటికంటెను మిక్కిలి మెచ్చుకొనదగినది వస్తుసంవిధాన చాతుర్యము. దీనినే వస్తు 
ప్రదర్శన శక్తి యని కూడా పేర్కొనవచ్చును. ఇందున్న రాయబారములకు గాని ప్రసంగములకు గాని సారాంశము 
తేల్చవలసివచ్చినచో మూడు వాక్యములలో జెప్పవచ్చును. “దుర్యోధనాదులు పాండవులపై నకారణముగ బగబూని 
శేశవము నుండియు బడరాని యిడుమలకు బాల్ఫరచిరి. అన్నిటికిని నోర్చుకొని పాండవులు శాంతాత్ములై తమ తండ్రి 
పాలు తమ కిచ్చినచో సంధియగునని వార్త పంపుచున్నారు. వారు తండ్రి పాలు వారి కిచ్చుట కంటెను న్యాయమేమున్నది?” 
కృష్ణుడే కానిండు. ఎవరు చెప్పిన వాక్యములకైన నింతే సారాంశము. అందుచే పర్వమునందలి వస్తువునంతను నించుమించుగ6 
బునరుక్తి క్రింద జమకట్టుకొనవలసి యున్నది. కాని ఈ పునరుక్తిని ఏ మాత్రమును విసుగురానీకుండ ప్రపంచించుటలోనే 
ప్రదర్శన ప్రాగల్భ్యమున్నది.” (పుట.150) 


2. ఉద్యోగ పర్వంలోని ప్రసంగాల వంటివి మరే పర్వంలోనూ సాధారణంగా కనబడవు. వాటిని 1.పరస్సర 
ప్రసంగాలని, 2.ఉపన్యాసాలని రెండు విధాలుగా విభజించవచ్చును. వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనే ప్రసంగాలు, 
పరిమిత సంఖ్యలో కూడి మాట్లాడుకొనే ప్రసంగాలు ఒక రకమైతే, వేదికలపై నిలిచి చేసే ప్రసంగాలు ఉపన్యాసాలు మరొక 
రకం. అన్ని రకాలకూ ఆదర్శప్రాయమైన ఉదాహరణలు ఉద్యోగపర్వంలో లభిస్తాయి. ఈ అంశాన్ని కీ.శే.నండూరి బంగారయ్యగారి 
మాటలలో గమనిద్దాం. 


“ఈనాడు పార్లమెంటరీ చర్చలలో నేమి, సమర ప్రచారమున నేమి, ఎలక్షనులలో నేమి, వక్షృత్వమున కొక ప్రత్యేక 
గౌరవమున్నది. దీని నొక కళగా నభ్యసించి యారాధించుచున్నాము. ఉపన్యాసము నెట్టు మొదలు పెట్టవలెనో క్రమముగా 
ప్రతిపాద్య విషయము నెట్లు విపులీకరించుకొనవలయునో ఈ యంశముల నన్నిటిని జాగరూకతతో కృషి చేసి 
సాధించుచున్నాము. భారతములో గూడ “సభలో నెట్టుపన్యసింప వలయును” అను ప్రశ్నకు సమాధానము లభ్యమగుచున్నది. 


క. మనమునకు( బ్రియంబును హిత | మును బథ్యము తథ్యమును నమోఘము మధురం 
బును బరిమితమును నగుపలు । కొనర6గ6 బలుకునది ధర్మయుతముగ సభలన్‌. 


ఈ గుణము లన్నింటికి లక్ష్య భూతములు కాదగియున్నవి నంజయ శ్రీకృష్ణుల యువన్యానములు. 
వాక్యోపవాక్యముల నిర్మాణమునందును, విషయ విభాగము నందును, వస్తు ప్రదర్శన శక్తియందును, నివి ప్రత్యేకముగా 
బరిశోధనార్హములు, ఉపన్యాసకళకు ఆదర్శముగ గ్రహించి వీని నారాధించినను నారాధింపవచ్చును.” (పుట 158) 


పీఠిక : 46 


3. “ఈ యుద్యోగ పర్వమును బఠించుచుండగ నీనాటి యుద్ధ సన్నాహములు, ఈనాటి కపట ప్రచారములు, 
ఈనాటి యువన్యాస నైపుణ్యము లన్నియు ప్రత్యక్ష మగుచుండును. అందుచేతనే ఈ వర్వము మన కింత 
యామోదదాయకముగ నున్నది.” 


“ఇందలి (Repartee) సమాధాన నైపుణ్యమొకటి ప్రత్యేకముగా గణనీయము. ఎదుటివారి మనస్సులోని 
కౌటిల్యములను వారి వాక్కులలోని నక్కవినయములను గ్రహించి వాత పెట్టినట్టుగ సమాధానమిచ్చుట పలు తావుల 
గనవచ్చుచున్నది. 

క, “అనుజులు నీవును ద్రోవది | యును బుత్రచయంబు నున్న యోగక్షేమం 

బున తెజ/గారయ బుత్తెం | చె నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్‌. (ఉద్యో. 1.274) 

అని సంజయుడు ధృతరాష్ట్రుని పక్షమున పాండవుల క్షేమము విచారింపగా దానికి ధర్మరాజిచ్చిన సమాధానము. 
క. “ఆరాజు మాదెసంగల । కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు 

న్నారము; నిను బుత్తెంచిన | గారవమున నాదుమది వికాసము. బొందెన్‌.” (ఉద్యో. 1.276) 

దీనిలోని భావమును సంజయుడు గ్రహింపక పోలేదు. మరల నీ యంశమును గూర్చి ధృతరాష్టునితో ముచ్చటింప 
వలసి వచ్చినపుడు 
క. “వా రెల్లను భవదీయ । స్ఫారబలము గారణముగ సౌఖ్యంబున ను 

న్నారమని పలుకుదురు; నిజ | మారయంగా నట్టగాదె యది జననాథా!” (ఉద్యో. 2.6) 


అని వ్యాఖ్యానించుచున్నాడు. 


సంజయుని దుర్యోధనాదుల కుశలము నడుగుటలో ధర్మరాజు నిష్ణరము నెంతో నిపుణముగ బ్రయోగించుచున్నాడు 
(ఆ.2.ప.277-281) అతని వాక్య విజృంభణము నంతను సంజయు డొక్కమాటలో గట్టివేయుచున్నాడు. 


క. “పొం దొందంగ దలణితి వీ | విందుశిశిరమైన విమల హృదయంబున వా 
రందజకును సేమం బిట | ముందజ లేకున్న నేడు మొదలుగం౭ గలుగున్‌”. (ఉద్యో. 1.283) 


కొన్ని కొన్ని స్వల్పాంశములను బెద్దగ కొనియాడుటయు, ప్రధానాంశమును దాచి పెట్టుటయు నిప్పటికి అప్పటి 
సామాన్య ధర్మమే. 


ఉ. 'శాంతత బొంది కార్యము దెసన్‌ ధృతరాష్ట్ర మహీశు( డాత్మ న 
త్యంతము దేజి న న్నిటం బ్రియంబున( బంపెడునప్ణు నాకు దే 
రెంతయు వేడ్క? దాన వెర వేర్పడం జెప్పుచు. బన్నయబంచె; ని 
ట్లింత ఘటించె. బొందు; మన మీ పదనం దెలివొంద(గా దగున్‌. (ఉద్యో. 1.293) 


ధృతరాష్ట్రుడు పాండవులకడకు బోవుచున్న సంజయుని రథమును స్వయముగ బన్నించినాడట. ఇదియొక గొప్పగ 
నాతడు గొనియాడుచున్నాడు. కాని పాలిచ్చుట గూర్చి యేమియు బలుకడు. అంతస్సారము శూన్యమైన ఈ యుపన్యానము 
నొక్కమాటలో వాసుదేవుడు ఖండించుచున్నాడు. 


పీర్రిక్ర : 47 


క. “ఆ రాజు సేయు నెయ్యము । గారామును జెప్పె దీవు గడుందీపులుగా 
వీరు దమపాలు వడయక । నేరిమి మాటలనె తీరనేర్తురె చెపుమా?' (ఉద్యో. 1.340) 


అసలు విషయమును గప్పిపుచ్చి అప్రధాన విషయములకు బ్రాధాన్యమిచ్చి మాటలాడుటయు నీ దొంగతనమును 
బట్టుకొని యెదిరి వారల్లరి చేయుటయు నేడే కాదు, నాడు గూడ గన వచ్చుచున్నది. దానినే మా ప్రాంతములలో 
నరచేతిలో తేనెవేసి మోచేతి వరకు నాకించుట యని వ్యవహరింతురు. ఈ నైపుణ్యమంతయు ప్రదర్శనశక్తిలోనే చేరును. 


సంప్రదింపు సభలలోని ప్రసంగములలో పైగుణములు మాత్రమేగాక యిప్పటి SyMposiumMs లోను పార్లమెంటరీ 
డిబేట్సులోను గానవచ్చు చర్చా నైపుణ్యము, ఒక మతమువా రిచ్చిన యుపన్యాసములోని ఒక్కొక్క యంశమునే గైకొని 
వరుసగా సమాధానమిచ్చు క్రమషప్రకారమును ఇందు గానవచ్చుచున్నది. భారతము నందలి యుపన్యాసములను 
పరిశోధించినపుడు వాక్యోపవాక్యముల తార్కిక క్రమము (Logical sequence) లోగాని, అలంకారశోభ (Rhetoric) 
లోగాని, సమష్టియై గనవచ్చు స్నిగ్గతాసంసిద్ది (Total finish) లోగాని, విమర్శనాశక్తిలోగాని, వ్యాఖ్యాన పాటవములోగాని, 
సమాధాన నైపుణ్యములోగాని వక్షృత్వము ఎంతో యభివృద్ధినందిన దనుకొనుచున్న యీనాటి యుత్తమోపన్యాసముల 
కేమాత్రము దీసిపోవు. లాయడ్‌ జా§-(Lloyd George), విన్‌స్టన్‌ చర్చిల్‌ (Winston Churchill ) మున్నగు నాధునిక 
మహావక్తల యుద్ధ సమయములందలి యుపన్యాసములను గైకొని సంజయ శ్రీకృష్ణుల యుపన్యాసములతో బోల్చి 
చూచినచో మనము భారతీయులమను పక్షపాత బుద్దిని దూరముగా నుంచి విమర్శించినను కడపటివారిదే పైచేయియని 
నిర్ణయింపక తప్పదు. 


శిల్ప విధానము (Technique) స్టూలదృష్టి కించుమించుగా నొక్కటిగానే కానవచ్చుచున్నను వ్యక్తుల తారతమ్యమును 
బట్టి వానిలో సూక్ష్మ వ్యత్యాస మేర్చడకపోదు. ఎ కళయైనను సరే కావ్య రచనయే కానిండు. ఉపన్యాస ప్రధానమే 
కానిండు, విమర్శనమే కానిండు వ్యక్తుల యనుభావముపై (personality) గాఢముగ నాధారపడియుండును. శ్రీకృష్ణుని 
యనుభావము వేరుగ వివరించి చెప్పనక్కరలేదు. ఇక సంజయుడు కూడ సామాన్య వ్యక్తి కాడు. జీవన్ముక్తుడై ఈశ్వర 
సాక్షాతృతి నందిన మహాపురుషుడు. (ద్వి. ఆ.319, 320) అందుచే వ్యక్తిగతమైన యీతని యనుభావమంతయు నాతని 
ప్రసంగములలో ప్రతిబింబించుచున్నది. కార్యమెట్లయినను సంఘటింపవలెను. నుదారభావముతో బాండవుల కడకు 
వచ్చినపుడు కౌరవుల పక్షమున మాటలాడినాడే కాని నిజమున కాతనికున్న ధర్మోత్సాహ మపారము. ఇది కౌరవుల సభలో 
పాండవుల కడ నడచిన వృత్తాంతమును గూర్చి యాతడు చేసిన నివేదనములో ప్రత్యక్షమగుచున్నది. సంజయ శ్రీకృష్ణులకున్న 
మాహాత్మ్యమును ధర్మోత్సాహమును వారి యుపన్యాసములకు నుజ్జ్వలమైన శక్తిని ప్రసాదించుచున్నవి. అతీత భూముల 
నుండియు, సమదర్శనము నుండియు నుదయించువారి యుపన్యాసములలో సంచరించు దివ్యశక్తి స్వార్ధ పరత్వము 
తోడను, హింసాపంకిలమైన యుద్రేకము తోడను నాడిన లాయడ్‌ జార్జి, చర్చిల్‌ మున్నగు వక్తల సమరోపన్యాసము లలో 
నెట్టు ప్రత్యక్షము కాగలదు? కొంత కాలమునకు పూర్వము జాతీయత (Nationalism) అనగా నేదో మహోన్నతమైన 
యాదర్శముగా గౌరవించుచుండిరి. కాని రెండు ప్రపంచ మహాసంగ్రామములు చెలరేగి దాని గుట్టు నంతను బయట 
పెట్టినవిగదా?” (పుటలు 163-166). 


(1). ఉపన్యాస శిల్పం 


పాండవ కౌరవ పక్షాలలో ప్రసిద్ధులైనవారందరూ ఉద్యోగపర్వంలో ఆయా సందర్భాలలో ఎదో రకంగా ఉపన్యసిస్తారు. 
కథ యుద్దం వైపు నడుస్తున్నది కాబట్టి దానికి ఉన్ముఖంగా ఒకవైవు. ఉపశమనాత్మకంగా మరోవైపు తర్కబద్దమైన వాక్య 


పీఠిక : 48 


సముదాయంతో స్వీయ తాత్సర్య ప్రతిపాదనం చేయడానికి పాత్రలు ప్రయత్నిస్తాయి. సత్య ప్రతిపాదన లక్ష్యంతో సాగే 
ఉపన్యాసానికి తర్కం అంతస్ఫూత్రం. ఎవరి తర్కం వారిదిగా కనబడుతున్న పాత్రల ఉపన్యాసాలలోనూ, ప్రసంగాలలోనూ 
తర్కశాస్త్ర ప్రమాణాలు ప్రతిఫలిస్తూనే ఉంటాయి. రాజనీతిశాస్తానికి అనుగుణమైన తర్కశాస్త్ర మర్యాదలు తొణికిసలాడుతూ 
ఉంటాయి. వాటిని వివిధ వాక్య విన్యాసాలలో ఉపన్యాస శిల్చంగా వెలువరించిన తిక్కన ప్రజ్ఞ ఉద్యోగపర్వానికి 
సాహిత్యోపాయనంగా లభించింది. రాజనీతిశాస్త్ర దృక్పథంతోకాని, తర్కశాస్త్ర దృక్పథంతోకాని ఉద్యోగపర్వాన్ని విసృతంగా 
వ్యాఖ్యానించవచ్చును. కాని, ఇక్కడ స్థాలీపులాక న్యాయంగా సమీక్షించటానికే వీలౌతుంది. 

ప్రతిపాద్యాంశానికి లక్షణ పరిష్కారం చేస్తూ పదార్థ స్వరూప స్వభావాలను విశదీకరించడం తర్కశాస్త్ర పద్ధతి. తర్కం 


థ్‌ 
వాదాన్ని ఆశ్రయించి సాగుతుంది. అందువలన తర్కశాస్త్ర పద్దతి వాదశైలి మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న 
విషయాన్నికానీ, ఒక పెద్ద విషయాన్నికానీ ఎంతగా విపులీకరిస్తే బాగుంటుందో, ఎంత సంగ్రహంగా చెబితే సరిపోతుందో 
వక్త తన వాదవిధానంలో నిర్ణయించుకొంటాడు. వాదంలో ప్రమాణం ఉండాలి. హేతువుండాలి. వాటిని ప్రయోగించే 
శక్తియుక్తులుండాలి. ఉద్యోగపర్వంలోని నాయక పక్షంలోని పాత్రలు హేతుబద్దంగా మాట్లాడుతాయి. దుర్యోధనాదులు 


హేత్వాభాసను అమితంగా ఆశ్రయిస్తారు. ఈ భేదం వారి ప్రసంగాలలో ఉపన్యాసాలలో స్పష్టంగా కనబడుతుంది. 


స్థూలంగా పరిశీలిస్తే ఉద్యోగపర్వంలోని దూతలు చేసే ఉపన్యాసాలు మూడు. వాటిలో ద్రుపద పురోహితుడి 
ఉపన్యాసం ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశ్రయించి సాగుతుంది. సంజయుడి రాయబారపు ప్రసంగం అనుమాన ప్రమాణం 
ప్రాతిపదికగా ప్రవర్తిల్లుతుంది. శ్రీకృష్ణుడి ఉపన్యాసాలు ఆప్తవాక్య ప్రమాణ ప్రాతిపదికగా ప్రకాశిస్తాయి. విశేషమేమంటే 
పంచపాండవులు, ద్రౌపది చేసే ఉపన్యాసాలలో జంటలు జంటలుగా ఒక్కొక్క ప్రమాణాన్ని ఆశ్రయించుకొని మాట్లాడుతారు. 
ఉదాహరణకు ద్రౌపది, సహదేవుడు ప్రత్యక్ష ప్రమాణవాదులు. భీముడు, అర్జునుడు అనుమాన ప్రమాణవాదులు. ధర్మజుడు, 
నకులుడు శబ్ద ప్రమాణవాదులు. ఈ విధంగా పాండవ పక్షం సాగించే ఉద్యోగపర్వకథాఘట్టం తర్కశాస్త్రజ్ఞులు తర్కశాస్త్రమని 
కీర్తించే విధంగా సాగుతుంది. 


కౌరవపక్షంలో విపరీత తర్కం విశేషంగా ప్రకటితమౌతుంది. వారి వాదనలలో హేత్వాభాసతో కూడిన వితండవాదం 
గోచరమౌతుంది. అందులోను దుర్యోధనుడు ప్రత్యక్ష ప్రతికూల ప్రమాణవాది; కర్ణాదులు విపరీత అనుమాన ప్రమాణవాదులు. 
ధృతరాష్ట్రుడు ఆప్తవాక్య ప్రతికూలవాది. వ్యాసాదులు ప్రత్యక్ష ప్రమాణవాదులు. భీష్మాదులు అనుమాన ప్రమాణవాదులు. 
విదురాదులు శబ్ద ప్రమాణవాదులు. ఈ విధంగా కౌరవపక్షంలో తర్కవితర్క హేతువాద శక్తుల పరస్పర వైరుద్ద్య విలాసం 
ప్రకటితమౌతుంది. శాస్త్రం తెలిసిన వారు ఈ లోగుట్టులను విశ్లేషించుకొని ఉద్యోగపర్వంలోని ఉపన్యాసాలలో ప్రసంగాలలో 
ప్రదర్శితమయ్యే వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని తెలిసికొనగల్లుతారు. ఒకవేళ శాస్త్ర విశ్లేషణ తెలియకపోయినా అపూర్వ చమత్కార 
ప్రసంగ విన్యాసాల ప్రతిభా పరిమళాలను సహృదయులు ఆమోదించి సంతోషిస్తారు. సుప్రసిద్ధ న్యాయశాస్త్రవేత్త రఘునాథ 
శిరోమణి, 


“విదుషాం నివహై రిహైకమత్యాత్‌ 

య దదుష్టం నిరటజ్క్‌ యచ్చ దుష్టమ్‌ 

మయి జల్పతి కల్పనాధినాథే 

రఘునాథే మనుతాం తదన్యథైవ” (తత్వచింతామణి, వ్యాఖ్యదీధితి, ఈశ్వరానుమానం చివర) 


పండితులందరు కలసి నిర్దుష్టమని నిరూపించిన విషయాన్ని దుష్టంగానూ, వారు దుష్టమని నిరూపించినదాన్ని 
నిర్దుష్టంగానూ నిరూపించగలగటం తర్క పండితుడి ప్రజ్ఞ. ఉద్యోగపర్వంలో పాండవులు ఏది నిర్దష్టమంటారో కౌరవులు 


పీర్రిక్ర : 49 


దాన్ని దుష్టమంటారు. పాండవులు దేన్ని దుష్టమని పేర్కొంటారో కౌరవులు దాన్ని నిర్దష్టమని నిరూపిస్తారు. ఈ తార్కికవాదబలమే 
ఇన్ని ఉపన్యాసాలకూ, ప్రసంగాలకూ మూలకందమై నిలవటం ఈ పర్వంలోని విశేషం. 


(2). ద్రుపద పురోహితుడు ప్రత్యక్ష ప్రమాణవాది 


1. పురోహిత దౌత్యానికి ప్రాతిపదిక ఉపష్టావ్యంలో శ్రీకృష్ణాదులు నిశ్చయించిన వ్యూహం. వారు అందరు వ్యక్తం 
చేసిన భావాలను ప్రత్యక్ష ప్రమాణాలుగా గ్రహించి కౌరవసభలో ప్రతిపాదించటమే పురోహితుడి కర్తవ్యం. 


2. జరిగిన కథను ప్రత్యక్ష ప్రమాణంతో పూసగ్రుచ్చినట్ల్టుగా చెప్పి కౌరవుల దుర్ణయాన్ని సభలో బట్టబయలు 
చేయటమే ఇతడి ఉపన్యాస ఆరంభ శిల్పం. ఉద్యోగపర్వంలోని ప్రథమాశ్వాసంలో 231వ పద్యం నుండి 241వ పద్యం 
వరకు సాగించిన అతడి ఉపన్యాసం వాస్తవాన్ని సమీక్షించి అవినీతిని నిందించి శ్రేయస్సును బోధించే సత్యప్రతిపాదన 
స్వభావం కలిగిన వాక్యజాతం. నిజాల నిప్పులను వెదజల్లినట్టు అతడి మాటలు నిష్టురంగానే ఉంటాయి. ఇది ప్రత్యక్ష 
ప్రమాణవాది ప్రసంగ స్వభావం. ఇదే స్వభావం సహదేవుడి వాక్యాలలో ద్రౌపది ఉపన్యాసంలో గోచరిస్తుంది. ప్రత్యక్ష 
ప్రమాణవాదుల ఉపన్యాస సంభాషణ శిల్పంలో ఒక సమాంతర రచనా శిల్పాన్ని తిక్కన పోషించాడు. ఇక వైవిధ్య దృష్టితో 
పరిశీలిస్తే బ్రాహ్మణవాక్యం నిర్వికారమైన నిష్టుర సత్యం. సహదేవుడి ప్రసంగం సాభిమాన సత్యావేశం. ద్రౌపది ఉద్వేగపూరిత 
ఉపన్యాసం ప్రత్యక్ష ప్రమాణాల నాధారంగా చేసికొని సాగిన రోషావేశపూరితమైన నిష్ణుర ప్రసంగం. ప్రత్యక్షవాదుల 
వాక్యాలలో నిజాలతో కూడిన నిష్టురత నిండి ఉండటం వారి ఉపన్యాస శిల్పమని తిక్కన నిష్కర్ష 


(3). సంజయుడు అనుమాన ప్రమాణవాది 
“అనుమితి కరణం అనుమానం పరామర్శ జన్యం జ్ఞానమ్‌ అనుమితిః”. (తర్కసంగ్రహం పుట.57). 


అనుమితి అనే యథార్థ అనుభవానికి అసాధారణ కారణమైనది అనుమానం. పరామర్శ వలన కలిగే జ్ఞానం 
అనుమితి అనబడుతుంది. తెలిసిన దానితో తెలియని మరో దానిని ఊహించటంలో తోడ్పడేది హేతువు. హేతువుకూ 
సాధ్యానికీ అవినాభావ సంబంధం ఉన్నప్పుడే కార్యం సాధించబడుతుంది. దానినే వ్యాప్తి అంటారు. దీనిని ధృతరాష్టపరంగా, 
ధర్మరాజుపరంగా అన్వయించవచ్చును. ధృతరాష్ట్రుడు పురోహితుడి సందేశం వలన పాండవులు యుద్ద ప్రయత్నంలో 
ఉన్నారనీ, ధర్మరాజు క్రోధమూర్తి అయి ఉన్నాడనీ తెలిసికొన్నాడు. “యత్ర యత్ర ధూమ స్తత్ర తత్ర అగ్ని” అనే హేతువును 
పురస్కరించుకొని ద్రుపద పురోహితుడి వాక్యాలు ధూమరాశిగా భావించి ధర్మజుడి కోపమనే అగ్నిని ధృతరాష్టుడు 
అనుమానించాడు. దానిని ఆర్పటానికి చేసే విశిష్ట రాజనీతి యత్నమే సంజయుడి రాయబారం. అనుమానం రెండు 
విధాలు. 1స్వార్ధానుమానం. 2.పరార్థానుమానం. తనకు స్వయంగా కల్గిన అనుమితికి కారణమైన అనుమానం స్వార్థానుమానం. 
ధృతరాష్ట్రుడు మంత్రులకు, హితులకు చెప్పకుండా ధర్మరాజును శాంతపరిస్తే అతడి క్రోధం వలన కలుగబోయే యుద్ధం 
సమసిపోతుందని భావించాడు. ఈ స్వార్ధానుమానాన్ని సంజయుడి ద్వారా పరార్జానుమానంగా పరివర్తింపజేశాడు. పొగవలన 
అగ్ని ఉంటుందని నిశ్చయించుకొన్నవాడు తన వెంటనున్న మిత్రుడికి ఆ నిశ్చయాన్ని కల్గించడానికి ప్రయత్నిస్తాడు. ఆ 
విధంగా ధర్మజుడి క్రోధోపశాంతి కోసం దూతగా సంజయుడిని పంపుతాడు. ఇందులో ప్రధానంగా ప్రతిజ్ఞ, హేతువు, 
ఉదాహరణం, ఉపనయం, నిగమనం అనే అయిదు అంగాలు ప్రయోగించబడుతూ ఉంటాయి. సంజయుడి రాయబారంలో 
తిక్కన ఈ అయిదంగాలనూ నిపుణంగా ప్రయోగించాడు. సంజయుడి రాయబారపు ఉపన్యాసంలో ఉన్న సంవిధానశిల్బ 
మిదే. స్వార్జానుమితి పరార్జానుమితులకు పరామర్శయే ప్రధాన స్వభావం. అందువలన సంజయుడి వాక్యాలలో పరామర్శయే 
Geos కస్‌ మరే పరమార్థ సాధనమూ ఉండదు. ఈ విషయాన్ని గమనించిన ధర్మరాజు 


పీఠిక : 50 


క. “ఆ రాజు మాదెసం గల । కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు 
న్నారము; నిను బుత్తెంచిన | గారవమున నాదుమది వికాసము. బొందెన్‌.” (ఉద్యో. 1.276) 
అని ఎత్తిపొడిచాడు. జనార్దనుడు కూడ జంకు గొంకు లేకుండ ఈ విధంగా ఎత్తిపొడిచాడు. 

క. “ఆ రాజు సేయు నెయ్యము । గారామును జెప్పె దీవు గడుందీపులు గా 
వీరు దమపాలు వడయక । నేరిమి మాటలన తీర నేర్తురె చెపుమా!' (ఉద్యో. 1.340) 


ర 


ఆశ్రయించి లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నించాయి. కాని, హేతుఫలసిద్ది దానికి లేకపోవటంచేత అవి హేత్వాభాసంగా 
మిగిలిపోయాయి. నిశ్చయించబడిన సాధ్యం కల కార్యం స్వపక్షం అనబడుతుంది. నిశ్చిత సాధ్యాభావం కలది విపక్షం 
అనబడుతుంది. ధృతరాష్ట్రుడు స్వపక్షంగా ప్రారంభించినా సంజయుడి రాయబారం విపక్షంగా ముగిసింది. 


సంజయుడి రాయబారాన్ని సమగ్రంగా సమీక్షిస్తే స్వార్థపరార్థ అనుమానాలు రాజనీతిపరమైన సామోపాయాన్ని 


ధర్మరాజాదులు కూడ సంజయుడి రాయబారం వలన రాజ్యప్రాప్తి సాధ్యమౌతుందని భావించారు. చివరకు సంజయుడు 
పొగ కాదనీ, రాజ్యప్రాప్తి అనే అగ్ని అనుమానించబడినా అది విపక్షమైపోయిందని తెలిసికొన్నారు. అనుమాన ప్రమాణాలతో 
సాగిన సంజయుడి రాయబారపుభుట్టం సఫలమౌతుందన్న ఆశతో మొదలై విఫలం కావటంతో ముగియటం వలన 
ఏర్పడిన పరామర్శ రూపమైన సంభాషణల చమత్కారం వైరుద్ద్య శిల్పంతో పోటాపోటీగా ఈ ఘట్టంలో రాణిస్తుంది. ఇది 
ఇందులోని వైచిత్ర్యం. ఇందులో మరొక విశేషమున్నది. సంధికార్యం వలన యుద్దనీతిని శాస్త్రోక్తంగా ప్రదర్శించవచ్చునని 
భావించినా, ధర్మరాజు ఉపన్యాసం భీమార్జునులకు రుచించకపోయినా దానిని పరామర్శిస్తూ అంగీకరించారు. అందులో 
ధర్మజుడి స్వార్ధానుమానం భీమార్షునులలో పరార్థానుమానంగా ప్రకాశించింది. దానివలన భీమార్జునులతో శ్రీకృష్ణుడు చేసిన 
సంభాషణలు చమత్కారవంతంగానూ రమ్యగంభీరంగానూ ఉండగల్గాయి. ఈ విధంగా స్వార్థానుమితి పరార్థానుమితిగా 
వ్యాపించి విపక్షంగా పరిణమించే ఘట్టంలోని పరామర్శ వాక్య చమత్కారాలకు ఉద్యోగపర్వం ఉదాత్త ఉదాహరణంగా 
నిలుస్తున్నది. 


(4). శ్రీకృష్ణుడు ఆప్రవాక్యప్రమాణవాది 


“ఆప్రవాక్యమ్‌ శబ్దః “ఆప్తస్తు యథార్ధవక్తా' అని తర్క సంగ్రహం. అప్పుడి మాట శబ్ద ప్రమాణం. ఉన్నది ఉన్నట్లు 
మాట్లాడేవాడు ఆప్పుడు. పాండవులకు అన్ని విధాలా ఆప్పుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి వాక్యమే పాండవులకు వేదవాక్యమని 
ధర్మరాజు సంజయుడి ముందు ప్రకటించాడు. “వాక్యమ్‌ ద్వివిధమ్‌, వైదికమ్‌ లౌకికం చేతి వైదిక మీశ్వరోక్తత్తాత్‌ సర్వమపి 
ప్రమాణమ్‌. లౌకికంతు ఆప్తోక్తం ప్రమాణమ్‌, అన్యదప్రమాణమ్‌” అని తర్క సంగ్రహం. శ్రీకృష్ణుడు దివ్యాదివ్యుడుగా 
పాండవులకు ఆప్పడైనాడు. కృష్ణుడి వాక్యం పాండవులకు ఈశ్వరవాక్యం, ఆప్తవాక్యం కూడ. ఈ ఉభయ ప్రవృత్తులు 
ఉద్యోగపర్వంలోని శ్రీకృష్ణుడి ప్రసంగాలలో, ఉపన్యాసాలలో ప్రకటితమౌతూ ఉంటాయి. ఆ పాత్రలోని వాక్య చమత్కారమంతా 
ద్వివిధ వాక్య ప్రమాణాశ్రితమైన సంభాషణల మీదనే ఆధారపడి ఉన్నది. దీనిని సాంగంగా ఆవిష్కరించటమే శ్రీకృష్ణపాత్రలోని 


అంతరార్లం. 
యి 


కౌరవసభలో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం ఆప్తవాక్య ప్రమాణంతోనే చేసే తార్కిక వాక్య విన్యాసానికి చక్కని 
తార్కాణం. ఎత్తుగడయే దాన్ని ధ్వనింపజేస్తున్నది. 


క. “జననాథ! నీ యెజుంగని | పనులు గలవె? యైన. దగవు6 బరమ హితంబుం 
దనవారికి. జెప్పన తగు । నని వచ్చితి భారతాన్వయము ప్రియ మొందన్‌.” (ఉద్యో. 3.257) 


పీరిక : 51 


ఈ పద్యం ప్రత్యక్షర సార్థకం. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడికి బంధువు కావచ్చును కాని, నిండుకొలువులో ఆయనను 
జననాథుడి గనే భావించి సంబోధిస్తున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం జనహితానికి సంబంధించినది. జనహితం తెలిసిన 
వాడే జననాథుడు. అందువలన ధృతరాష్ట్రుడు ధర్మస్వరూపం తెలిసినవాడు అయిన జ్ఞాని అయి ఉండాలి. అట్టి జ్ఞానం 
కలవాడై ఉండాలని ధృతరాష్టుడిని హెచ్చరించాడు. “నీ యెజుంగని పనులు గలవె' అని గౌరవంగా మెచ్చుకోలు మాటతో 
అతడి మనసును మెత్తపరిచాడు. తెలిసినవాడికి తెలియచెప్పవలసిన అవసరమేముంటుంది? ఐనా శ్రీకృష్ణుడు పరమహితాన్ని 
కోరి భరతాన్వయం ప్రీతి పొందేటట్లు ఆప్తవాక్యాన్ని పలకటానికి వచ్చాడు. శ్రీకృష్ణుడి ఉపన్యాసం ఆప్తవాక్యమని తాత్పర్యం. 


“ఆకాంక్షా యోగ్యతా సన్నిధిశ్చ వాక్యార్ధ జ్ఞానహేతుః 
పదస్య పదాంతర వ్యతిరేక ప్రయుక్తాన్వయాననుభావకత్వ మాకాంక్షా.' 
అని వాక్యలక్షణాన్ని లాక్షణికులు చెప్పారు. వాక్యం ఆకాంక్షాదులతో కూడుకొని ఉంటుంది. అది ఒక వాక్యం 


కావచ్చును. ఒక తాత్సర్యాన్ని ప్రదర్శించే సంభాషణ కావచ్చును. ఉపన్యాసం కావచ్చును. చివరకు కావ్యమూ కావచ్చును. 
ఇక్కడ శ్రీకృష్ణుడి ఉపన్యాసం సలక్షణమైన వాక్యం. 


వాక్యంలో ఉండవలసిన మొదటి లక్షణం ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఎందుకు? ఎమిటి? మొదలైన ప్రశ్నలతో 
జిజ్ఞాసను రేపి వాక్య తాత్సర్యాన్ని గ్రహించాలన్న ఉత్కంఠను కల్గించటం. శ్రీకృష్ణుడి ఉపన్యాసం ఆప్తవాక్యంగా ఆరంభమౌతూండగానే 
ఆతడు చెప్పబోయే తాత్పర్యాన్ని గురించి పై పద్యం శ్రోతలలో ఒక ప్రామాణిక భావాన్ని ప్రకటిస్తూ, ఆయన చెప్పబోయే 
ప్రతి మాటను అవధానంతో వినాలి అనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 


“అర్జాబాధా యోగ్యతా” అని యోగ్యత లక్షణం. శ్రీకృష్ణుడు చెప్పదలచుకొన్న పరమ తాత్సర్యానికి బాధ కలుగకుండా 
అర్థవివరణం చేయటం ఆప్తవాక్యంలోని యోగ్యత. ప్రతిపాదనం, వివరణం, వివేచనం, విమర్శనం, సంస్థాపనం అని 
యోగ్యతకు ఐదు లక్షణాలు భాసిస్తాయి. 


క. “క్షీరోదక గతి. బాండవ । కౌరవు లొడంగూడి మనికి కార్యం బది నీ 
వారసి నడపుము; వారన । వీరన6 గురుముఖ్య! నీకు వేజుం గలదే?” (ఉద్యో. 3.258) 
శ్రీకృష్ణుడి ఉపన్యాసంలో ప్రతిపాదించబడుతున్న ప్రధాన తాత్సర్యమిదే. దానిని మూడు వాక్యాలతో ముడిపెట్టి 
ప్రతిపాదించాడు శ్రీకృష్ణుడు. 1. పాండవ కౌరవులు పాలు నీరువలె కలిసి ఉండటం ఈ ఆప్త వాక్యం సాధించే పరమార్ధం. 
2. ఆ పరమార్థాన్ని ధృతరాష్ట్రుడు లెస్సగా అమలు చేయటం. 3.పాండవ కౌరవులందరూ పెరవారనీ, తన వారనీ 


భావించకుండా ప్రవర్తించేటట్లు చూడటం వలన కురుముఖ్యుడుగా ధృతరాష్ట్రుడు తన బాధ్యతను నిర్వర్తించడం. శ్రీకృష్ణుడు 
చెప్పబోయే ఆప్తవాక్యంలోని ప్రతిపాద్యాంశం ఇదే. 


కురుముఖ్యా! అని సంబోధించిన శ్రీకృష్ణుడు కౌరవ వంశ శ్రేష్ణుడుగా చేయవలసిన కర్తవ్యాన్ని మొదట వివరించాడు. 


చ. “భరతకులంబు ధర్మమును బాడియు సత్యము. బొత్తు. బెంపునుం 
గరుణయు. గల్లియుండు ననగా నుతి గన్నది; యందు సద్గుణో 
త్తరులరు నీవు నీయను6గు( దమ్ముండు నీ తనయుల్‌ యశోధురం 
ధరశుభశీలు; రీ సుచరిత క్రమ మిప్పుడు. దప్పనేటికిన్‌?” (ఉద్యో. 3.259) 


పీఠిక : 52 


ఆపుడైన శ్రీకృష్ణుడు ఎదో ఒక పక్షాన్ని వహించకుండా వంశక్షేమాన్ని భావించటం విశేషం. వంశ క్షేమం ఆరు 
గుణాల మీద ఆధారపడి ఉన్నది. ధర్మాన్ని తెలిసికొనటం, న్యాయంగా వ్యవహరించటం, సత్యం తప్పకుండా ఉండటం, 
కలిసి మెలిసి ఉండే మైత్రిని పెంపొందించుకొనటం, అభ్యుదయాన్ని కోరటం, ప్రజలయందు కరుణభావాన్ని కలిగి 
ఉండటం, ఈ గుణాలను ధృతరాష్ట్ర పాండురాజుల తరం వరకూ ప్రభువులు పోషించుకొంటూ వచ్చారు. దాన్ని ధృతరాష్ట్రుడు 
భగ్నం చేయకుండా పాండవ కౌరవులు కలిసి ఉండేటట్టు చూడటం ధర్మం. పాండవులకు రావలసిన రాజ్యభాగం ఇవ్వటం 
న్యాయం. ఇదివరలో ధృతరాష్ట్రుడే పాండవుల కిచ్చిన మాట ప్రకారం పాండవ రాజ్యభాగాన్ని ఇచ్చి మన్నించటం సత్యం. 
పాండవ కౌరవుల మధ్య యుద్దం రాకుండా వంశనాశనం కలగకుండా మైత్రిని పెంపొందించటం సాధించవలసిన పొత్తు. 
పాండవులు, కౌరవులు కలిసి ఉంటే వంశం బలోపేతంగా వర్ధిల్లుతుంది. ఈ అయిదు అంశాలు ఆచరణలోకి రావాలంటే 
ధృతరాష్ట్రుడు స్వార్థాన్నీ, కాపట్యాన్నీ, క్రౌర్యాన్నీ మాని కరుణ భావాన్ని ప్రదర్శించాలి. శ్రీకృష్ణుడు పలికిన ఈ మాటలలో 
కార్యాన్ని సాధించే వివరణం సూచించబడింది కాబట్టి ఆప్త వాక్యంలోని వివరణాంశ మిది. 


వివరణం తరువాత శ్రీకృష్ణుడు నిపుణంగా వివేచనంతో విషయ విజ్ఞానాన్ని ధృతరాష్ట్రుడికి నివేదించాడు. 


“ఈ వంశంబున కెల్ల నీవ కుదురు” అనే పద్యంలో పాండవ కౌరవులు కలిసి ఉండే కార్యాన్నీ తీర్చదగిన బాధ్యత 
వంశానికెల్లా కుదురైన ధృతరాష్టుడిదే అని స్పష్టం చేశాడు. ఎవరికి మేలు జరిగినా, కీడు జరిగినా నిజానికి నష్టపోయేది 
ధృతరాష్షుడేనని తేల్చి చెప్పాడు. బాగుపడదలచుకొంటే సద్భావంతో సమస్యను అలోచించుమన్నాడు. సద్భావమంటే త్రికరణశుద్ధి 
మనసులో పొత్తును కోరాలి. మాటలలో అది వెలువడాలి. చర్యలో అది కనబడాలి. ఈ మూడింటినీ ఏకం చేసి వంశాన్ని 
నిలుపుమని శ్రీకృష్ణుడు వివేచనాత్మకమైన వివేకాన్ని అందించాడు. 


వివేచనాన్ని విన్న తరువాత ధృతరాష్ట్రుడికి యథార్దజ్ఞానం కలగాలి. అది కలగటానికి మూడు అవరోధాలు 
ఏర్పడవచ్చును. 


“అయథార్థానుభవ స్రివిధ సంశయ విపర్యయ తర్కభేదాత్‌”' అని తర్క సంగ్రహం. అయథార్జానుభవం మూడు 
రకాలు. 1.సంశయం 2.విపర్యయం. 3.తర్కం. విరుద్దములైన అనేక అంశాలను అన్వయించుకొని అవగాహన కలిగించే 
జ్ఞానం లేకపోవటం సంశయం. దానిని తొలగించటం ఆప్తవాక్యంలోని ఒక ముఖ్యలక్షణం. 


“వినుము సుయోధనాదులగు వీరు సధర్ములుగాక...' ‘కౌరవ పాండవుల్‌ తెజంగు. గైకొని శాంతత( బొందియున్కిమేల్‌” 
“నీకు వలసిన. దీర్పంగ నేరవచ్చు నధిపి “అందు వృకోదరార్శునుల...' “జగతి. గల జనపతులు నీ చరణపీఠ ముర్ధిం 
గొలువ...” అనే పద్యాలలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి మనసులోని సంశయాలు తొలగిపోయేటట్టు సవిమర్శంగా మాట్లాడాడు. 
“మిథ్యాజ్ఞానం విపర్యయమ్‌' అని విపర్యయానికి లక్షణం. విపర్యయాన్ని తొలగించటం ఆప్తవాక్య లక్షణం. ఆప్తవాక్యాన్ని 
గ్రహించటానికి అడ్డం పడే అవగుణం విపర్యయం. అది ధృతరాష్ట్రుడిలో పుష్కలంగా ఉన్నది. దానివలన అతడు సంకట 
పరిస్థితులలోబడి, ధర్మనిర్ణయాన్ని చేయలేక ఉపేక్షాభావాన్ని ప్రదర్శిస్తాడు. “అనయము వుట్టె జూదమున యప్పుడ యంతయు. 
జిచ్చువెట్టి కాల్చినయది నీ యుపేక్షయి (ఉద్యో. 2.14) అని సంజయుడు ఇదివరలోనే ఈ అంశాన్ని ధృతరాష్ట్రుడి మొగాన 
చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు 
క. “నరనాథ! నీ వుపేక్షా | పరుండ వయిన. గౌరవులక పాండవులక కా 

దరయంగ భూప్రజ కెల్లను । దురితం బొనరించినట్ల; తుది గీడు సుమీ!” (ఉద్యో. 3.266) 

అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి మిథ్యాజ్ఞానాన్ని తొలగించప్రయత్నించాడు. ఆ తరువాత తాను చెప్పదలచుకొన్న 
తాత్సర్యానికి అనుకూలమైన తర్కాన్ని సునిశితంగా ప్రదర్శించాడు. “వ్యాప్యారోపేణ వ్యాపకారోప స్తర్కః” అని తర్కాన్ని 
నిర్వచించింది తర్కసంగ్రహం. వ్యాప్యముంటే వ్యాపకమూ ఉండేది అనే ఆరోపం తర్కం. ఈ అంశానికి చక్కని ఉదాహరణలు- 


పీఠిక : 53 
క. “కౌరవ పాండవులం దెవ్వారలకున్‌ జావు నొవ్వు వచ్చిన....' 
ఉ. 'వీరును వారు బండితులు...” 


ఆ. “అట్టుగాక యుండ నీ రెండు తెబి(గుల...” (ఉద్యో. 3.267,268,269) 


ఈ మూడు పద్యాలు శ్రీకృష్ణుడు ప్రతిపాదించ దలచుకొన్న ఉపన్యాస ఫలితాంశానికి తర్కబద్ధమైన జిజ్ఞాసను 
కల్పించేవి. అంతటి వీరులూ, పండితులూ అయినవారు యుద్ధంలో చనిపోతే ఎంత దారుణమో ఊహించుకొమ్మని 
చెప్పటం ఇక్కడ తర్కం. దానివలన మిథ్యాజ్ఞానం తొలగి యథార్థ జ్ఞానం ఏర్పడుతుంది. 


వాక్యానికి వన్నె తెచ్చేది సన్నిధి. “పదానా మవిలంబేనోచ్చారణం సన్నిధి అని తర్కసంగ్రహం. విలంబనం 
లేకుండా వాక్యంలోనే వివిధాంశాలను చెప్పటం సన్నిధి. శ్రీకృష్ణుడి ఉపన్యాసంలో- 


తే. “పాండవులు దండ్రి సచ్చిన ప్రజలు వారి । నరసి ప్రోచితి శైశవ మాదిగాంగ; 
నడుమ నిష్కారణమ దిగవిడువ౭ దగునె? | పారమొందంగ రక్షింపు గారవమున.” (ఉద్యో. 3.271) 


ఈ పద్యం శ్రీకృష్ణుడి ఉపన్యాసంలోని అంశాలనన్నింటినీ అవిలంబంగా అన్వయించుకొనే తాత్పర్యానికి చక్కని 
అభివ్యక్తి. అంతే కాదు ధర్మరాజు శ్రీకృష్ణుడిని రాయబారిగా వెళ్ళుమని ప్రార్థిస్తూ 


“ఆపద కడవం బెట్ట(గ నోపి... మాకీ పుట్టువునకు. బాండుక్ష్మాపాలుండు నిన్ను. జూపి చనియె మహాత్మా! అని 
పలికిన మాటలు ఇక్కడ అన్వయిస్తాయి. దీనిని కావ్య వాక్యార్థ సన్నిధి అని కూడ అనవచ్చును. పాండురాజు చనిపోతూ 
పాండవుల యోగక్షేమాలు చూడుమని ఎవరినీ ప్రార్థించలేదు. కాని, తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు ధృతరాష్టుడా? 
శ్రీకృష్ణుడా? వంశ మర్యాదను పాటిస్తే ధృతరాష్ట్రుడు. ఆప్త మర్యాదను పాటిస్తే శ్రీకృష్ణుడు. ఆప్తుడైన శ్రీకృష్ణుడు పాండవుల 
యోగక్షేమాలను చూచే బాధ్యతను చేపట్టాలని ధర్మజుడు మనవి చేసికొన్నాడు. దీనిని శ్రీకృష్ణు డంగీకరించాడు. వురి 
ధృతరాష్ట్రుడు వంశ మర్యాదను పాటించి వారి యోగక్షేమాలను చూడవలసినదిగా శ్రీకృష్ణుడు తేల్చి చెప్పాడు. కాని- 


ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి ఆప్త వాక్యాన్ని ప్రమాణంగా గ్రహించలేదు. పెదతండ్రిగా పాండవులకు చేయవలసిన 
న్యాయాన్ని అతడు భావించలేదు. వంశజులు వారి ధర్మాన్ని నిర్వహించక వంశధర్మానికి విఘాతం కల్పిస్తే, వారికి 
ఆప్తులైనవారు కూడ వారిని ధర్మమార్గంలో నడిపించలేకపోతే, ధర్మం వంచించబడినా నశించిపోదనీ దానిని దైవం రక్షిస్తాడని 
శ్రీకృష్ణుడు నిండుసభలో ప్రకటించాడు. ఇది ఆప్తవాక్యం చివర మెరిసే యథార్థ జ్ఞాన ప్రకాశం. “వాక్యార్థజ్ఞానమ్‌ శబ్దజ్ఞానమ్‌” 
అని తర్కసంగ్రహం. వాక్యం వలన కలిగిన పూర్ణవాక్యార్థ జ్ఞానమే శబ్దజ్ఞానం. దానికి ఉపకరణమైనది శబ్ద ప్రమాణం. 
శ్రీకృష్ణుడి ఉపన్యాసం శబ్ద ప్రమాణానికే ప్రమాణం. 


శ్రీకృష్ణుడి రాయబారపు ఘట్టం ఆప్తవాక్య కల్పద్రుమంవలె ప్రకాశిస్తున్నది. పాండవులకు శ్రీకృష్ణోపదేశం ఆప్తవాక్యం. 
ఆయన కౌరవులకు గూడ ఆప్తవాక్య ప్రమాణ జ్ఞానాన్ని ప్రబోధించ ప్రయత్నించాడు. దాని కొజికు అనేక విధాలుగా 
యత్నించాడు. ముందు తాను చెప్పాడు. నారదాది మహామునుల చేత చెప్పించాడు. భీష్మద్రోణాదుల చేత దుర్యోధన 
ధృతరాష్టులకు చెప్పించి ఒప్పించటానికి ప్రయత్నం చేశాడు. చివరకు ధృతరాష్ట్ర, గాంధారులచేత కూడ దుర్యోధనుడికి 
శ్రీకృష్ణ వాక్య తాత్పర్యాన్ని పాటించుమని ప్రబోధింపజేశాడు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి పోయి ఆప్తవాక్య ప్రమాణవాదులనందరినీ 
జాగృతం చేసి, ట్రేరేపించి దుర్యోధనుడికి యధథార్థజ్ఞానం కలిగించడానికి శతవిధాల యత్నించాడు. కాని, దుర్యోధనుడికి 
కర్ణుడి వాక్యమే ప్రమాణం. అందువలన సంధి కుదరలేదు. శ్రీకృష్ణుడు, కర్ణుడు వీరిరువురు ఆప్తవాక్య ప్రమాణవాదులు. 


పీధిక : 54 


ఐతే ఒకరు యథార్థ జ్ఞానాన్నీ మరొకరు అయథార్ద జ్ఞానాన్నీ ఆశ్రయించారు. అయధథార్థజ్ఞానలాభం వలన దుర్యోధనుడు 
నశిస్తాడు. యథార్ధజ్ఞానం వలన పాండవులు విజయం సాధిస్తారు. ఈ తాత్పర్యాన్ని కావ్యశిల్పమయంగా చిత్రించటం తిక్కన 
నైవుణ్యం. 


తర్కశాస్త్రంలో ఉపమాన ప్రమాణాన్ని కూడ పేర్కొంటారు. పదార్థ తత్త్వ జ్ఞానసాధనకు ఉపమానం బాగా 
తోడ్పడుతుంది. తెలిసిన వస్తువును సాదృశ్యంగా చూపించి మరొక వస్తువు తెలిపే ప్రమాణాన్ని ఉపమాన ప్రమాణం 
అంటారు. ఉద్యోగపర్వంలోని ఉపాఖ్యానాలు కొన్ని దానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చును. శల్యుడు పేర్కొన్న నహుష 
వృత్తాంతం, కణ్వుడు దుర్యోధనుడికి చెప్పిన గరుత్మంతుడి వృత్తాంతం ఇందుకు సాక్ష్యాలు. 


(5). ధర్మరాజు సమన్వయవాది 


ఉద్యోగ పర్వ తృతీయాశ్వాసంలోని ధర్మజుడి ఉపన్యాసం ఆప్తవాక్య ప్రమాణవాది మాట్లాడే తీరుకు మంచి 
నిదర్శనం. ధర్మరాజు ఉపన్యాసాన్ని విశ్లేషిస్తే ప్రత్యక్ష అనుమాన శబ్ద ప్రమాణాలను వరుసగా ప్రదర్శిస్తూనే ఆ మూడింటిలో 
ఆప్తవాక్య ప్రమాణం శ్రేష్టమైనదని నిరూపించిన వైఖరి కనబడుతుంది. 


1. ధర్మరాజు శ్రీకృష్ణుడిని తండ్రి తరువాత అంతటి వాడిగా భావించి గౌరవించటం, పాండవులను ప్రద్యుమ్నాది 
కుమారులతో సమానంగా మన్నించుమని అభ్యర్థించటం, తమ ప్రయత్నంలో ఎటువంటి దోషం రాకుండా ప్రబోధించి 
రక్షించుమని కోరటం ఆప్తవాక్య ప్రమాణం గౌరవమున్న ధర్మరాజు స్వభావాన్ని తెలుపుతున్నాయి. ఆ తరువాత 'మా తండ్రి 
తలపును నాతని నందను చందంబు....” (ఉద్యోగ. 3.9) అనే పద్యం నుండి “అక్కట లాంతులైనం బగజైనను 
జంప6గ6 గోరనేల” (ఉద్యో. 3.13) అనే పద్యం వరకు ధర్మరాజు యథార్థ విషయ కథనమే చేశాడు. ఈ మాటలు 
పల్కుతున్నప్పుడు ధర్మరాజు ప్రత్యక్ష ప్రమాణవాదిగా కన్పడుతాడు. 


ఆ తరువాత “కత్రధర్మమింత కష్టమగునె...” (ఉద్యో. 3.15) అనే పద్యం నుండి “కావున శాంతి. బొందుటయ 
కర్ణము” (ఉద్యో. 3.28) వరకు అనుమాన ప్రమాణ వాదిగా అత్యద్భుతంగా మాట్లాడాడు. “మనమున. బక్షపాతగతి మాదెస 
మానుము'” (ఉద్యో. 3.23) అనే పద్యం నుండి. “ఎన్ని సంకటముల నెబ్బంగినెంతయు. (ఉద్యో. 3.26) వరకు ఆప్తవాక్య 
ప్రమాణవాదిగా అచ్చమైన నీతిని ప్రదర్శించాడు. ఆ తరువాత “నీవు సుయోధను పాలికి( బోవంగవలదు...” (ఉద్యో. 3.28) 
“కుటిలమతు లవినీతులు క్రూరకర్ములు...' (ఉద్యో. 3.29) అను పద్యం వరకు తర్కాన్ని ప్రదర్శించాడు. 


ఈ విధంగా ప్రత్యక్ష అనుమాన, ఆప్తవాక్య, తర్క లక్షణాలను వరుసగా ప్రదర్శించి చివరకు వాటి నన్నింటిని 
ఆప్తవాక్య ప్రమాణ ప్రతిపాదనలో విలీనం చేసి తన సంవిధాన నైపుణ్యాన్ని ప్రకటించాడు. 


ఆ. “మేలుగాక నీకు బోలినట్లయిన నం | దరిగి యేము వారు నర్జి. బొంది 


యుండునట్టుగాంగ నొడ6 బాటు గావింపు | మెల్లభంగి మనకు నిదియ లెస్స. (ఉద్యో. 3.33) 
క. “మ మ్మెజుంగు, దెదిరి నెజు(గుదు, | నెమ్మి యెజుంగు, దర్దసిద్ది నెజి యెజుంగుదు, వా 
క్యమ్ముల పద్దతి నెజు(గుదు; | పొ మ్మెవ్వండ నేను నీకు బుద్దులు సెప్పన్‌?” (ఉద్యో. 3.34) 


ధర్మరాజు తర్క ప్రమాణబద్ధంగా, ధర్మసమ్మతంగా, ధర్మనీతి వర్తనాన్ని తలపులలో, మాటలలో, చేతలలో 
ప్రదర్శించిన సమన్వయమూర్తి. 


పీర్రిక: 55 


(6). పాత్రోచిత తర్కవైఖరులు 


ఉద్యోగపర్వంలో పాత్రలన్నీ ప్రసంగిస్తాయి. ఆ ప్రసంగాలు ఆ పాత్రల ప్రవృత్తులను ప్రదీప్తం చేస్తుంటాయి. 
యుద్దోద్యోగానికి సంబంధించిన తమ అభిప్రాయాలను ప్రకటిస్తుంటాయి. వాటన్నింటిలో ఒక అంతర్గతమైన వాక్యశిల్పం 
(ఉపన్యాస శిల్పం లేదా సంభాషణ శిల్పం) కొట్టవచ్చినట్టుగా కన్పిస్తుంది. శ్రీకృష్ణుడి వంటి ప్రధాన పాత్ర నుండి ఉలూకుడి 
వంటి స్వల్ప పాత్ర వరకు మాటలతో రూపురేఖలు చిత్రించిన వైఖరి తిక్కనగారి నాటకీయ శిల్పం. 


ఆయా పాత్రలు పాత్రోచితంగా, సందర్భోచితంగా ప్రదర్శించిన వాజ్మయ శిల్పాన్ని ఆయా పద్యాల విశేషాంశాలలో 
విపులంగా వివరించడం జరిగింది. రసజ్ఞాలు వాటిని పరిశీలించగలరు. 


7. ఉపాఖ్యాన శిల్పం 


ఉద్యోగపర్వంలో ఉపాఖ్యానాలు మూడున్నాయి. ఒకటి- శల్యుడు ధర్మరాజుతో చెప్పిన నహుషుడి కథ లేదా 
పురందర విజయోపాఖ్యానం. రెండు- కౌరవ సభలో కణ్వ మహర్షి దుర్యోధనుడితో చెప్పిన గరుత్మంతుడి ఉపాఖ్యానం. 
మూడు- భీష్ముడు దుర్యోధనుడికి చెప్పిన అంబోపాఖ్యానం. ఈ మూడింటినీ మూడు రకాల ప్రయోజనాలకు వాడటమే 
కాక మూడు రకాల కావ్య కళాశిల్పాలకు ప్రతినిధులుగా తిక్కన తీర్చిదిద్దాడు. 


ఒకటి- శల్యుడు చెప్పిన కథ సందర్భాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి ప్రత్యేకతను సంతరించుకొన్నది. “కథ 
చెప్పినవాడు శల్యుడు. అతడు ఉపచారప్రియుడు. తనను సేవించిన వారికి ఒడలు మరిచి వరాలు ఇవ్వగలిగినవాడు. 
అందువలన ధర్మజుడికి సాయం చేయవలసిన తాను దుర్యోధనుడికి సాయం చేసే పరిస్థితి కల్పించుకొన్నాడు. మాట 
దుర్యోధనుడికి ఇచ్చినా మనసు ధర్మరాజు కిచ్చినవాడు. సాయం దుర్యోధనుడికి చేసినా, హితం ధర్మరాజుకు చేయనెంచినవాడు. 
కౌరవ పక్షాన యుద్దం చేస్తున్నా స్వీయ రథికుడైన కర్ణుడిని కలతపరచి, అర్జునుడి విజయానికి తోడ్పడుతానని మాట 
ఇచ్చినవాడు. ఆపద్ధర్మంతో కౌరవ పక్షాన నిలిచినా, అంతరంగ ధర్మంతో పాండవ విజయానికి తోడ్పడినవాడు. ఒకవైపు 
కృష్ణుడు పార్టసారథియై పాండవులకు ప్రత్యక్షంగా సాయపడ్డాడు. మరొక వైపు శల్యుడు కర్ణసారడియై పాండవులకు 
పరోక్షంగా సాయపడ్డాడు. త్వరపడి మాట ఇవ్వటం మూలంగా ధర్మరాజుకు దూరమౌతున్నందుకు ధర్మజుడికి ఊరట 
కలిగించటానికై ఇంద్ర విజయోపాఖ్యానాన్ని చెప్పాడు. ఆ కథా ప్రయోజనాన్ని ఈ క్రింది మాటలలో సృష్టం చేశాడు. 


6. “కౌరవనాథు6 డా నహుషుకైవడి నాశము. బొందు వాసవ 
శ్రీరమణీయు(డై జయము సేకొని ధర్మజు. డంబురాశివే 
లా రశనా సముజ్ఞ్వల విలాస మనోహర మేదినీ వధూ 
సారసమగ్ర భోగముల సన్నుతి కెక్కెడు( దాను దమ్ములున్‌.” (ఉద్యో. 1.210) 


శల్యుడు పరంపరగా విన్న ఒక ఇతిహాసాన్ని సందర్భోచితంగా, సార్థకంగా ఉపాఖ్యానంగా చెప్పాడు. ఆఖ్యానానికి 
తోడ్పడేది ఉపాఖ్యానం. వస్తుధ్వనిని ఆశ్రయించి ఈ ఉపాఖ్యానం పాండవ విజయాన్ని ధ్వనింపజేస్తుంది. వృత్రాసురుడితో 
పోరి, ఓడిపోయి అజ్ఞాతవాసంలో నివసించాడు ఇంద్రుడు. ధర్మరాజు కూడా దుష్టచతుష్టయ దుర్వినీతికి గురియె, అరణ్య, 
అజ్ఞాత వాసాలను గడిపాడు. ఇంద్రుడి తరువాత ఇంద్ర పదవిని అలంకరించిన నహుషుడు, ఇంద్ర సామ్రాజ్య లక్ష్మినే కాక 
శచీదేవిని కూడా కోరాడు. దుర్యోధనుడు కూడా మాయాద్యూతంలో పాండవ రాజ్యాన్ని హరించి, ద్రౌపదిని అవమానాల 
పాలుచేశాడు. నహుషుడికి పాపం పండి సప్త బుషుల శాపానికి గురై, కొండచిలువగా మారి రాజ్యభ్రష్టుడైనాడు. అట్లాగే 


పీఠిక : 56 


దుర్యోధనుడు కూడ పాండవ రాజ్యభాగ మీయక అవినీతి పాలై, పూజ్యులను ఆప్తులను అవమానించి, రాజ్యభ్రష్టు డౌతాడని 
శల్యుడు సూచించాడు. ఇంద్రుడు దేవతల తేజస్సులను సమీకరించుకొని ఇంద్రపదవిని తిరిగి సాధించాడు. అట్లాగే 
ధర్మరాజు కౌరవులను ఓడించి, రాజ్యాన్ని త్వరలో తిరిగి పొందుతాడని శల్యుడు ఆకాంక్షించాడు. ఆశీర్వదించాడు. శత్రు 
సైన్యంలో చేరనున్న మహావీరుడైన శల్యుడు పాండవ విజయాన్ని వస్తుధ్వనిని ఆశ్రయించి భావికథార్థ సూచికగా చెప్పటం 
ఈ ఉపాఖ్యాన సార్థక్యం. 


ప్రధానకథ కిది ఉపాంగమైనా ఆఖ్యానాన్ని ఉపమాన ప్రమాణంతో సమర్థిస్తున్న ఉపాఖ్యానం, దీని ప్రత్యేకత ఇది. 


కణ్వమహర్షి దుర్యోధనుడికి చెప్పినది గరుత్మంతుడి వృత్తాంతం. పాండవ బలాన్ని, ప్రత్యేకించి నరనారాయణుల 
మహిమను తెలియక, దురహంకారంతో యుద్దానికి తలపడి, అవమానం పొందిన దానికంటే, పాండవులతో కలిసి మెలసి 
ఉండటం మంచిదని హితవు చెబుతూ దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


క, “అది వోలు. దన్ను నెదిరిని | మది నెజుంగక నిగ్రహించి మదమెత్తుట యొ 
ప్ప; దహంకారం బొనరిం । పదె పౌరుషహాని( దొల్లి పక్షీంద్రునకున్‌.” (ఉద్యో. 3.289) 


ఒకసారి మాతలికీ, గరుత్మంతుడికీ వాదు ఏర్పడింది. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన ఆ తగాదాలో గరుత్మంతుడు 
ధిక్కరించి, మాతలిమీద మండిపడి విజృంభించాడు. దానికి వాసుదేవుడు కోపించి గరుత్మంతుడికి గర్వభంగం చేశాడు. ఈ 
కథలో అన్యాపదేశంగా దుర్యోధనుడికి హితబోధచేశాడు కణ్వుడు. ఉపాఖ్యానంలోని మాతలి వంటి వాడు ధర్మరాజు. 
అతడికి బలంతోపాటు న్యాయం కూడా తోడున్నది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడి సాయం బలంగా ఉన్నది. గరుత్మంతుడి 
వంటివాడు దుర్యోధనుడు. అతడికి దేహబలం తప్ప, ధర్మబలం లేదు. అందువలన వాసుదేవుడి కోపానికి గురై అవమానాల 
పాలైనాడు. అట్టాగే దుర్యోధనుడు స్వీయబలంతో గర్వించి, ధర్మజుడితో యుద్ధం ప్రకటిస్తే, వాసుదేవుడి కోపానికి గురై 
నశించక తప్పదని వ్యంగ్యంగా సూచించాడు కణ్వుడు. ఇది ఉపమాన ప్రమాణంలో భాగం మాత్రమే. హితవును పెడచెవిని 
పెట్టిన దుర్యోధనుడికి నాశనం తప్పదని ఈ కథ నీతి చెబుతుంది. 


క్ర “బలవంతుల బలములు న । గల మగుబల మెదురం గలుగంగా. గీడ్పడు నే 
కొలందుల వారికి గర్వము । నిలుచునె నయమార్గ వృత్తి నిలిచిన భంగిన్‌. (ఉద్యో. 3.303) 


కురుసభలో గుమికూడిన మునిజనులొక్కొక్కరూ చిన్నదో పెద్దదో ఏదో ఒక కథను చెప్పి, ఉపమాన ప్రమాణంతో 
దుర్యోధనుడికి ఉపదేశం నిర్వహించారు. జమదగ్ని మహర్షి దంభోద్భవుడి కథ చెప్పాడు. నారద మహర్షి గాలవుడి కథ 
చెప్పాడు. ఇట్లా మునులు చెప్పిన కథలన్నింటిలో ముక్తసరిగా చెప్పిన ఉపాఖ్యానం గరుత్మంతుడి కథ. ఆ తరువాత 
పేర్కొనదగినది గాలవుడి కథ. దంభోద్భవుడి కథ తిక్కన ఒక పద్యంలోనే కుదించివేశాడు. శల్యుడు చెప్పిన నహుషుడి కథ 
ఉపమానం కొరకు అయితే, మునులు చెప్పిన కథలు ఉపదేశం కొరకు. అందువలన ఉపాఖ్యాన శిల్పంలో వైవిధ్యం 
ఏర్పడింది. 


భీష్ముడు చెప్పిన అంబోపాఖ్యానం ఆఖ్యానకం వంటిది. అంబ శిఖండిగా మారి భీష్ముడిపై ప్రతీకారం 
తీసికొనిరావటానికి పాండవ పక్షంలో నిలిచి ఉన్న వృత్తాంతాన్ని భీష్ముడే స్వయంగా చెప్పాడు. అంబ వృత్తాంతం భీష్ముడి 
చరిత్ర నుంచి పుట్టిందే. అతడి చర్యల వలన పెరిగిందే. అతడి నైష్టిక వ్రతం వలన ఎదురు తిరిగిందే. స్వయంవరంలో 
అంబను బలవంతాన తెచ్చి, ఆమె బ్రతుకుబాటను మార్చాడు భీష్ముడు. ఆమె హృదయాన్ని తెలిసికొని సాల్వుడి దగ్గరకు 
పంపి, జెదార్యాన్ని ప్రకటించినా, సాల్వుడు ఆమెను గ్రహించకపోవటంతో ఆమె జీవితం విషాదభరితమైపోయింది. భీష్ముడి 
బ్రహ్మచర్య వ్రతం ఆమెను పెండ్లాడటానికి అడ్డం వచ్చింది. దానితో అంబ జీవితం అగమ్యగోచరంగా మారింది. ఆమె 
పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు భీష్ముడికి హితవు చెప్పాడు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచర్యవ్రతాన్ని విడవటానికి 
అంగీకరించలేదు. కాగా, వసువుల సాయంతో పరశురాముడిని ఓడించాడు. ధర్మదృష్టిలో భీష్ముడు విజయుడై నిలిచాడు. 


పీరిక : 57 


కాని, అంబ తోకత్రొక్కిన త్రాచువలె పగబూని భీష్మ సంహారానికి తపస్సు చేసింది. శిఖండిగా మారింది. భీష్ముడిని యుద్ధంలో 
చంపటానికి సమయం కొరకు ఎదురు చూస్తున్నది. పేడివాడితో యుద్దం చేయనని భీష్మ ప్రతిజ్ఞ. దాని నాధారంగా చేసికొని 
అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిపై దాడిచేస్తే అతడు దుర్మరణం పొందక తప్పదు. సంకల్ప మరణం 
వరంగా పొందిన భీష్ముడికి అంబవలన అసమయ మరణం ఏర్పడే అవకాశం ఉన్నది. దానిని దుర్యోధనుడికి తెలియజెప్పటం 
కొరకు అంబ వృత్తాంతాన్ని భీష్ముడు వివరించాడు. “పాండవ వీరులనందరినీ చంపగలను కానీ, ఒక్క శిఖండిని మాత్రం 
చంపలేను' అని ప్రకటించిన భీష్ముడి వాక్యాన్ని వివరించుమని అడిగినపుడు “ఏ నా శిఖండిని. జంపమికి మూలంబు 
సాలంగలదు. తత్రపంచంబంతయు వివరించెద నాకర్ణింపుము” అని దాదాపు 150 పద్యాల విస్తృతి గల కథను పేర్కొన్నాడు. 
ఈ కథలో భీష్ముడు కన్నది, విన్నది, మునులు వివరించింది అయిన మూడు రకాల కథ ముడిపడి ఉంటుంది. భీష్ముడి 
ఆత్మకథలోని అంతర్భాగంగాను, భీష్ముడి విషాదాంతానికి సూచికగాను, కౌరవ మహాసైన్యాధ్యక్షుడు చనిపోక తప్పదనే 
కథార్థసూచనానికి సంకేతంగాను ఈ ఉపాఖ్యానం చెప్పబడింది. ఇదే కథ కథకుడు చెబితే ఆఖ్యానమై ఉండేది. భీష్ముడు 
చెప్పటం మూలాన ఆఖ్యానకమైనది. అందులోనూ నారదుడు చెప్పిన అంబ వృత్తాంతం ఉపాఖ్యానంగా భాసిస్తున్నది. 
అందువలన ఈ కథ ఆఖ్యానక, ఉపాఖ్యాన, కథాశిల్సాల త్రివేణి సంగమం. 


తిక్కన ఆయా కథల స్వభావాన్ని బట్టి కథన శిల్పాన్ని కూడా మార్చాడు. నహుషుడి కథ వర్ణనాత్మక కథాకథన 
ప్రధానం. గరుత్మంతుడి కథ, కథాకథన ప్రధానం. అంబోపాఖ్యానం కావ్యరూపక కథాశిల్ప ప్రధానం. 


8. మరికొన్ని విశేషాలు 


1. “మూలము నందలి సనత్సుజాతీయము తెలుగున నించుమించుగా లుప్తమైనట్లే యెంచవచ్చును. ఇందులకు 
గొందబు తిక్కనను మహాపరాధిగా బరిగణించుచున్నారు. కాని, కావ్యరసదృష్టితో జూచినపుడు ఈ శాస్త్ర గ్రంథ మిక్కడ 
లేకుండుట వలన రసము. వస్తువు రెండును విక్షిప్తములు గాలేదు. శాస్త్ర భాగము నంతను శాంతి, అనుశాసనికము, 
అశ్వమేధము మున్నగు పర్వములలో విశదీకరింప వచ్చుననియు, అచ్చట నున్నచో వస్తుగమనము నరికట్టవనియు 
కావ్యరసతత్త్వవేత్తయగు తిక్కన నిర్ణయించుకొని యుండవచ్చును. కొంద జిది గుహ్యమైన యోగశాస్త్రము గావున నాతడు 
విడిచి పెట్టి యుండవచ్చునని యూహించుచున్నారు. “పరతత్త్యము ప్రసాదించునట్టి గూఢోక్తులను గ్రహించుచుండ” అను 
వాక్యభాగము వారి యీ వాదనకు జేయూతగా నున్నది. కాని, యోగశాస్త్రమును గూఢమని యెంచి విసర్జింపవలసివచ్చినచో 
పైన చెప్పిన మూడు పర్వములలో విస్తర భాగము లుప్తము కావలసినదే. భారతమున శాస్త్ర భాగమున చాల పునరుక్తి 
యున్నది. సనత్సుజాతీయము, భగవద్గీత, ఉత్తరగీత, అనుగీత మున్నగున వెన్నియో ఒక్కొక్కటి ప్రత్యేకముగ గైకొన్నప్పుడు 
ఎంతో మనోహరములగు గ్రంథరాజములే యయును సమూహముగ చేర్చి చూచినపుడు చాలా భాగము చెప్పినదే 
చెప్పుటయగుచున్నది. తిక్కన కేవలము “వేద భారవాహిొగా నందున ఆధ్యాత్మిక సంపద నంతయు గ్రంథముల మూలముననే 
గాకుండ అనుభవమున గూడ నాపోశనము పట్టిన వాడగుటచే శాస్త్రభాగము నాతడు పూర్ణముగ జీర్ణము చేసికొని వానిని 
ప్రత్యేకముగ కేటాయించి సమర సంరంభము ముగిసిన వెనుక శాంతియుతముగ గూర్చున్నప్పుడు ధర్మజాదుల ప్రసంగములలో 
క్రోడీకరించినాడు. ఇట్టగుటచే విషయ విభాగమునందును రసస్ఫూర్తి యందును గూడ నాంధ్ర మహాభారత మున్నత 
సోపానము లధిరోహించుచు మూలమును మించుచున్నది. దేనిని లోపముగ గొందజు మనీషులు పరిగణింప జూచుచున్నారో 
అదియే తిక్కన విమర్శనా శక్తికిని, ఉచితజ్జ్ఞతకును నిశితమైన తార్కాణముగా నాకు దోచుచున్నది.” - నండూరి బంగారయ్య గారు. 
(ఆంధ్రమహాభారతోపన్యాసములు - తిక్కన - ఉద్యోగ పర్వము - పుట 148) 


2. “ద్వితీయాశ్వాసమున నొక్కచో (107వ పద్యము మొదలు 115వ పద్యము వరకు) ప్రాతఃకాల వర్ణనమున్నది. 
దీనిని వర్ణించినను, వర్ణించకపోయినను కావ్య సౌందర్యమున కెట్టి లోపము రానేరాదు. వాల్మీకివలెగాని, కాళిదాసు వలె 
గాని ప్రకృతి తాదాత్మ్యము నొంది చేసిన వర్ణనము గాదిది. మధ్యకాలము నందలి సంస్కృత కవుల కృత్రిమ వర్ణనలతో 


పీఠిక : 58 


వియ్యమందుచున్నది. దీనినంత దోషముగా ఖండింపనక్కర లేదు గాని గుణముగా నెంచి పూజించుటకు మాత్రము బుద్ది 
పుట్టకున్నది.” - నండూరి బంగారయ్యగారు (ఆంధ్ర మహాభారతోపన్యాసములు - తిక్కన - ఉద్యోగపర్వము - పుట 149) 


3. “కావ్యతాస్ఫోరకముగనే గాక, సందర్భాలంకారములకై కూర్చిన వర్ణనలు పెక్కులు. అవి యిట్ట్లుండును. 
“తనకులంబునం. బుట్టిన ధార్తర్శాష్టు లన్నదమ్ములతో నిగ్రహంబు గొనుట కుమ్మలించి వివర్ణతం నొంది నట్లు గంది 
యెంతయు( జెలువేదె. జందురుండు” ఇత్యాదిగా. జంద్రాస్తమయ, తారకోదయములు, చక్రవాక, శుకకోకిల 
భృంగవిహారములు, మలయానిల సంచారములు, సూర్యోదయ సూర్యాతప ప్రసారములు వర్ణించెను. “కలయట్టి వివిధార్థములు 
విశేషంబుగ6 దగ నొసంగుండు సత్సాత్రములకు' అని శ్రీకృష్ణుడు కౌరవుల నుద్బోధించి పలికిన మాటలు, “కోల్పులి 
వీశమై గొదగొని లేళ్ళకు నుజుకు తెజింగునం దజియ. జొచ్చి' “ఇత్యాదిగా భీమసేనాదుల భుజాటోప విజృంభణములు, 
“గాండీవ గుణరవం బొండొండ6 జెలంగంగ, శరపరంపర లాకసంబు గప్ప నని యర్షునుని యస్త్రపాండిత్యప్రాభవము, 
“అగ్నికుండమున ద్రోణాచార్యునకు నాశమొనరించు దానికై యుద్భవించె' నని. ధృష్టద్యుమ్ను దొడ్డతనము, “వక్షస్థ్రలంబున 
వనమాల గ్రాలంగ వెలిమావు గెడలు వాగెలు ధరించి” అని అర్జున సారథియగు కృష్ణ వర్ణనము, “ప్రాణంబుతో( గూడ 
రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రాఢబాలు. డితండ యని పురస్తీలు గోపాలు వర్ణించిన ఘట్టము ఇట్టివెన్నియో యిందు 
నచ్చటచ్చటం దమయున్కి జ్ఞప్తి చేయుచుండును. శ్రీకృష్ణుడు ప్రాకృతమూర్తిగా మొదలై పరమార్థ తత్వము వరకు 
వ్యాపించిన వివిధ రంగ విన్యాసములును యథాశక్తి సంవేద్యములుగా( జెప్పుట యిందులో గొప్పలో గొప్ప. తెలుగు 
బాసకు నిండుదనము గండతనము కరగించి పోతపోయుటలో నిత(డు సిద్ధహస్తు(డు. మహాకవియైనవాండు మహామంత్రిగా 
మనసు పండిన లోకజ్ఞుండుగా నుండిన 'నిట్టుండు'ననుట యిందు ప్రతిపద్యమున( బ్రత్యక్షమగును. ఇంతయు తెలుగువారు 
చేసిన పుణ్యఫలమనుటలో నతిశయోక్తిలేదు.” - గడియారము వేంకట శేషశాస్రిగారు. (ఆంధ్ర మహాభారతము-ఉద్యోగ 
పర్వము - పీఠిక 5 - పుట 28-29). 


4. “తిక్కనగారి భాషా ప్రాభవమపూర్వమైనది. ఆంధ్ర విద్వల్లోకము వేవిధముల ముక్తకంఠముగా. గొనియాడినది. 
కొంచెముగానైన దానిని రుచిచూచుట యుచితము. తిక్కనగారి పదకోశమున జేరి ప్రజావదనముల. బారాడు పదప్రయోగము 
లిట్టివి; వెసగలకాలరులు, వెలివీడు, కొట్టిన తిండికాండు, పవడించు, కొండుక, పల్లాయనంబువారు, ఒత్తొరువు, హోరాటము, 
అడియాసలు, కొజితనుజుకులు, పొంతువ, బెండు, వెడవెడయలుక, వాయోడు కూటువమూ(క, ఏలిమాటలు, ముక్కుననావి, 
చావడము, వేరిమి, క్రొత్తది, కోరడము, వేసరి, వాయపురజ్టులు, గూఢచర్య, కడవంబడు, ఉవ్వెత్తుకొను, కవణము, 
లఘుసంచరణము, అడియరితనము, చక్కసగము, ఒట్టిన మంటలు, నమ్మిగ, చిడిముడిపడు, చిదురుపాలు, వీరమదము, 
పొనుపడు, ఆతల-ఇత్యాదులు.” (ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము - పీఠిక - పుట. 29-30) 


5. “తిక్కనగారి పదబంధ విన్యాసము లిట్టివిి వారొకతల - నేనొకతల, నేలయొత్తికొన, పెట్టని కోటనీకు హరి, 
గొడ్డు వోయిన వారు, కుదుట గూడవెట్టి కుడుచువారు, చెవులు చీములు కట్టు, ధర్మసూతి మెత్తని పులి, ఎరవయి నిల్చు, 
పతివోదురు, చిచ్చయిన( బిడికిలింతము, అరచేతికి. దేరంజాలు, ముక్కూరి వగచు, కడకొబివులట్లు, ముకు6ద్రాటంగాలు 
గ్రుచ్చు, పుడమి యెల్లనొడ్డగెడవయి, తోడు దొనలేని, బజీపికొనిపోయి, నీకై పొరలితిమి, ఒక చాలు వాని బలుతీర్చు, 
వెజిగునం బుల్లవడు, ఒంటర మింటరములు, చీదకనుపడు, మీకభరము, విడిదల పయనములు, వెలలి బలరిపుండు, 
చిక్కని పోటు మానిసివి, అరవాయిగొను, పరివింటివాండు, అది ప్రాప్తకాలంబు, ఉక్కుంగలండు, గద నేర్చు ముసురు 
కవిసి, తిట్టుపాట్లు, పాముల నెట్టట్ల, తూలపుచ్చు, అడుగుమాలిపోవు ఇత్యాదులు.” (ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము - 
పీఠిక - పుట. 30). 


6. “తిక్కనగారి వాక్యరచనాచాతురి యిట్టిది- మిము జేరి నెగడు వాడ | కారుణ్యమున నిట నరసియుండుండు, 
తానైన నపుడు నీతిపథము విడిచె- మమ్మైన నిపుడు. చక్కని పథమున నడవు(డనె, పిల్లిపట్టిన యీరువువేసియున్న, వీవు 


పీఠిక: 59 


చక్కనయి నిల్చు(గాక, నా మోమున ట్రేలెడున్‌, విరిగిన బారసాప వచ్చునే వారు బ్రాహ్మణులె యేకీడైన సైరింపంగన్‌, 
రథము రథము కదియ రానిచ్చి, దుఃఖములైనవి తెగు సమయము, మీమేనత్త నూజడింపుము, పాలకడలి పాటయై 
యొప్పు మొనతలంబడు, భూమి యొనర్చి పాండునృపపుత్రుల కిత్తునె, ధర్మజ వారిరాశిన్‌, జెలియలికట్టవాసె, పొట్టు 
పొరలయు్యు6 గయ్యంబునాచు, ఉజుకడ కేగి తోడుపడు, ఇంతలేక యాడు మెల్ల వినగ, తిగిచి కొనివచ్చునెడ, లభిమతం 
బిదికాకయు. గల్గెనేనియన్‌, బూని యొనర్హు, నెత్తురు నీరందేల్చు, కురుక్షితీశుండను బ్రహ్మకు వేయును నిండు, సర్వకురు 
సంతతికిన్‌, గలవాండు కాండె, నా మోమునన్‌ వ్రేలెడున్‌, వివ్వచ్చు(డు వెసవచ్చు గాండివంబును దానున్‌, ఆర్చిన మూరెండు నేర్చు, 
చేతుల తీటం బుత్తుము, విచార వివేకంబుల నాయెత్తు వత్తురె, గాలియును జిట్టాడంగ నీను, ఇది యిట్టయ్యె దక్కినది 
యట్లుండె, మనం బోవంగరాదు, కైపెక్కి నట్టి తలంపు, మాజిటనోరి దానను, ఒద్దియేజు విడిసి - ఇత్యాదులు పరశ్శతములు.” 


(ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము - పీఠిక - పుట 30, 31) 


7. “తిక్కనగారి యుపమానము లర్భాంతర న్యాసము లిట్టివి: మడుగు జీరయందు మసి దాకినట్లు, మాకుం 
గుడు మిండు మీరు వ్రక్క గొనుండు, రోషమయ మహాతరువు, ధర్మతరువు, సాదు రేంగెనేనిం దలపాలమున౦. గాని 
నిలువ బోండు, పాలలో. బడిన బల్లివిధంబున, నిప్పులు వేండిమి సెడినట్ల్టు, వింజం బాంకిడిన కరణి, విధిసేసినగతి. 
బడకయుండ శివునకు వశమే, కొండం గని తగరు దాంకం గోరుటం గాదే, నిప్పులన్‌ బొరలినయట్ట్లు, మీనంబు చవి 
గాలము [మింగినయట్లు, నీళుల నగ్ని పుట్టిన యట్టిది, అట మిన్నందినయంత వానిపొడ వెంతన్నట్లు, మంటలో మిడుత 
లుదగ్రవృత్తి నుజుకందలంచినట్లు, నేవోసిన యగ్నిభంగి, కావి సెలయేజుల తోడినగంబు లట్లు, పామున్న యింటిలో 
నున్నయట్లు, చిచ్చాడిం గట్టినయట్లు, గజంబు గజంబు పల్లవం బల్లన దెమల్బులీల, శ్రీరామోకాలొడ్డిన వాని విధము - 
ఇత్యాదులు పెక్కులు.” (ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము - పీఠిక - పుట. 31) 


8. “తిక్కన గారి వ్యాకరణ విశేషము లిట్టివి: సురరాజ్యశ్రీ వాలింపంగ, యోగక్షేమంబున తెజింగు, కాన 
తగంబొందుట, (ఇచ్చట కాన కళ) కాన నవశ్యము (ఇచ్చట కాన ద్రుత ప్రకృతికము), వేగ తెగం బాజకు (ఇచ్చట వేగ 
కళ) జగంబులన్నిని, పోవ(గంద్రోతున్‌ (త్రోచు ధాతువు), అట్టిదిం గలదె, ప్రాణానం గలుగంగ, సంధియ కావింవంబడిరి, 
మజాకుమన్న ఎన్నండేని కృష్ణుని తోడనే జెప్పితి, భూరిశ్రవుం డతిరథంబుల మొదలి, జెట్టానజెట్టు, సుఖమున్న వారె, 
ఎల్లవెంట, సంభావింపుము. విదురునితో ప్రాణగొడ్డము, కూడదు నార, బోనాలు వేర్చింప, చంపుదమ యిర్వురము, 
ఇత్యాదులు మటియుంగొన్ని.” (ఆంధ్ర మహాభారతము - ఉద్యోగపర్వము - పీఠిక - పుట. 31) 


9. తిక్కనగారి రచనలో రెండు మూడు ప్రాఢ రచనా విన్యాసములు గూడ గనంబడును. చూడు.డు:- 


“ఒకటి గొని, రెండు నిశ్చలయుక్తి. జేర్చి. మూంటి నాల్సింటి. కడు వశ్యములుగ జేసి” “జ్ఞాతుల పోరితమును, 
గోవ్రాతము నాక్రమము, విప్ర వర్ణముచనవున్‌” “తుది రాజ్యమ్ము సగమ్ముగొ మ్మడవియందున్‌ బేరు వంచించియున్‌, 
పదుమూండేండుల నీవునుం దిరిగిరా, పాలీక పోవచ్చునే” ఇత్యాదులు దిక్సూచి ప్రాయములు. (ఆంధ్ర మహాభారతము - 
ఉద్యోగపర్వం - పీఠిక - పుట. 31) 


9. ఉద్యోగ పర్వం - అంతరార్థం 
ధే 
అధ్యాత్మవిదులు మహాభారతాన్ని వేదాంతమని కీర్తిస్తారని నన్నయ భట్టారకుడు పేర్కొన్నాడు. అంతేకాక భారతీయ 


ఇతిహాసంలోని కథ ఆధ్యాత్మికమైన అంతరార్గాన్ని కూడా గలిగి ఉండాలని ప్రసిద్ధి. అందువలన మహాభారతం ఆధ్యాత్మికపరమైన 
సాధన మార్గాన్ని బోధించే వేదాంత గ్రంథంగా జిజ్ఞాసువులు భావిస్తారు. 


పీఠిక : 60 


1. ఉద్యోగం అంటే ఉత్‌+యోగం. ఉత్‌ అంటే ఉన్నతులైన సాధనా మనోవృత్తులతో, యోగం అంటే కలయిక, 
ఉద్యోగ పర్వంలో పాండవపక్షం సాత్త్విక వృత్తుల సమీకరణం. కౌరవపక్షం తామసిక వృత్తుల సమీకరణం. ఈ రెండు 
వృత్తులూ యుద్దానికి తలపడి తమ తమ ఉన్నతులకు బలం చేకూర్చుకొనే యత్నం చేయటమే ఉద్యోగం అన్నమాట. 


(1). ఉపవ్లావ్య నగర సమావేశం:- ఉపప్హావ్య నగరంలో ధర్మజుడి సభలో శ్రీకృష్ణాదులు సమావేశమై ఉద్యోగ 
ప్రయత్నం ఆరంభించటం ఉన్నత సాత్త్విక మనోవృత్తుల సమీకరణం. అభిమన్యుడితో ఉత్తరకు వివాహమయింది. “అభితః 
మనుతే ఇతి అభిమన్యుః” అనే వ్యుత్పత్తిని ఆశ్రయించి అభిమన్యుడంటే అంతటా భగవంతుడిని భావించే సాధన అని 
అర్థం. ఉత్తర అంటే శ్రేష్టురాలైనదని అర్థం. ఉత్తరాభిమన్యుల వివాహం అంటే అంతటా భగవంతుడిని దర్శించే సాధకుడు 
సాగించే శ్రేష్టమైన సాధన. దీనినే “సర్వం ఖల్విదం బ్రహ్మ” అనే ఆధ్యాత్మిక పరమ సాధన అంటారు. ఈ సాధనలో 
పంచసాత్త్విక వృత్తులకు తోడ్పడే ఇతర మనోవృత్తులే ఉత్తరాభిమన్యుల వివాహానికి హాజరైన రాజులుగా భావించాలి. 


పంచ సాత్త్విక ప్రవృత్తులకు తోడ్పడే నిరృతి మనోవృత్తికి శ్రీకృష్ణుడు ప్రతీక. ముక్తిసాధనకు మరే విధమైన 
అడ్డంకులు కలిగించకుండా తామసికవృత్తి అంత తేలికగా లొంగదనే సత్యాన్ని గ్రహించి, యుద్ధం చేసి తామసిక వృత్తులను 
ఓడించటం కంటే గత్యంతరం లేదని నిర్ణయించుకొనటమే సాత్యకి మొదలగు రాజులు యుద్దానికి సిద్దపడాలన్న వాదనకు 


అంతరార్లం. 
(ద 


సాత్యకి అంటే సత్యాన్ని గ్రహించగల్గిన సాధకుడిలోని సత్యజ్ఞాన మనోవృత్తి. ద్రుపదుడు అంటే మూల ప్రకృతి. 
యుద్ధ సన్నాహాలు పూర్తి చేసిన తరువాతనే ద్రుపదుడు తన పురోహితుడితో రాయబారం పంపిద్దామన్నాడు. అంటే 
సాధకుడిలోని పంచసాత్త్విక వృత్తులపరమైన మూలసాత్త్విక ప్రవృత్తి (ద్రుపదుడు), తామసిక వృత్తితో (దుర్యోధనుడితో) యుద్ధం 
తప్పదని అనుకొంటూ, యుద్దానికి కావలసిన సాత్త్విక మనోవృత్తుల బలం (పాండవుల బలం) సమీకరించి ఉభయ పక్షాల 
బలం చూసికొని ఆపైన భవిష్యత్‌ క్షేమం కొరకు తామసిక మనోవృత్తులతో సఖ్యప్రయత్నం జరపాలని ద్రుపద ప్రయత్నంలోని 
అంతరార్థంగా మనం గ్రహించవచ్చును. శ్రీకృష్ణుడు ద్రుపదుడి సలహాను మెచ్చుకొన్నాడు. అంటే నిరృతి తత్వం శాంతి 
ప్రయత్నంతో ఉంటూ యుద్దానికే మొగ్గుచూపిందని అంతరార్థం చెప్పాలి. మొత్తానికి ఈ ఘట్టంలో ఆధ్యాత్మిక సాధనపరంగా 
తేలిన తాత్పర్య మేమంటే - సాధకుడు తనలోని అన్ని వృత్తుల యొక్క పర్యాలోచనలను సాగించి, తామసిక వృత్తిని 
ఎదిరించి నెట్టివేసేందుకు తన ముక్తి సాధనలో తోడ్చడే మనోవృత్తులను కూడకట్టుకునేందుకు, గొప్ప యత్నం చేయాల్సి 
ఉంటుంది అని భావించి తత్సాధనకు పూనుకొంటాడు. ఇదే సాధకుడి ఆధ్యాత్మికపరమైన ఉద్యోగం. 


(2). శ్రీకృష్ణుడి సాహాయ్యక ఘట్టం:- ఒకవైపు దుర్యోధనుడు మరొకవైపు అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని ఒకేసారి 
అర్థించారు. శ్రీకృష్ణుడు తన బలాన్ని ఒకవైపు, యుద్ధం చేయని తనను మరొకవైపు ఏర్పాటు చేసి క్రమంగా దుర్యోధనుడికి, 
అర్జునుడికి సమకూర్చాడు. పైకి కనబడే కథ ఇది. లోన అంతరార్థం ఈ విధంగా గోచరిస్తుంది. “తామసిక వృత్తి నిరృతి 
తత్వాన్ని తనకు తోడుగా ఉండాలని ఎప్పుడూ కోరదు. అట్లా కోరితే తామసిక వృత్తి నిరృతి తత్త్వం వలన తాను 
మటుగునపడి పోవలసి వస్తుంది. అసలది దాని సమీపానికి పోనే పోదు. తామసిక వృత్తి ముక్తికి సంబంధించిన మనోవృత్తి 
కాదు. కాన అది, ముక్తి స్వరూపమే అయిన నిర్వృతి వృత్తిని తనకు సాయంగా ప్రక్కన ఉండటానికి సహించనే సహించదు. 
తానై దాని ప్రక్కన ఉండనే ఉండదు. తామసిక వృత్తి, ప్రవృత్తి తత్వాన్ని కోరుతుంది. కాని, నిర్వత్తితత్వం దానికి కిట్టనే 
కిట్టదు కూడ. కృష్ణుడి యొక్క సైన్యం పదివేల సంఖ్యల గోపాలురను ఇంద్రియ సంబంధములైన ప్రవృత్తి వృత్తులుగా 
అంతరార్థం చెప్పుకోవాలి. గోశబ్దానికి ఇంద్రియమని అర్థం కాన గోపాలురంటే ఇంద్రియాలను పోషించే తామసిక వృత్తులు 
అని అర్థం. ఆ ఇంద్రియాలను పోషించే తామసిక ప్రకృతికి కావాలి అనే దానికి లభించా యన్నదే కృష్ణసైన్యం దుర్యోధనుడికి 
లభించిందన్న దానికీ, అందుకు దుర్యోధను డానందించాడన్నదానికీ అంతరార్థంగా భావించాలి. ఇతరులకు పరమాత్మ 


పీర్రిక : 61 


తత్త్వాన్ని తెలియబడనీయకుండా ఆ పరమాత్మ తత్త్వం చుట్టూ ఆవరించి ఉండే మాయావరణ వృత్తులే గోపాలురైన 
కృష్ణసైనికులంటే. అర్జునుడు అంటే సాధకుడిలోని బుజు ప్రవర్తనా సాత్విక వృత్తి. అది ముక్తిని కోరే వృత్తి కాన అది ముక్తి 
స్వరూపమేయైన నిర్వృతి తత్తాన్నే వాంఛిస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎన్నుకొన్నాడన్న దానికి అదే అంతరార్థం. కృష్ణుడు 
యుద్ధం చెయ్యడు, ఆయుధం వట్టడు, సాక్షి మాత్రంగా యుద్ధంలో ఉంటాడు. అయినా సరే, అర్జునుడు కృష్ణుడిని 
ఎంచుకొన్నాడు అంటే ముక్తిసాధనలో సాత్త్విక వృత్తులకు తామసిక వృత్తులు ఆవరించి అడ్డపడకుండా ఉండే జాగ్రత్త 
నిరంతరం వహిస్తూ ఉండాలి. నిర్వృతి తత్వం యొక్క పరిధిలో సాత్విక వృత్తులుంటే దేనితోనూ కలయిక అనేది లేక 
పరిశుద్ధములైన సాత్త్విక వృత్తులను తామసిక వృత్తులు ఎన్నటికీ కదల్పనే లేవు. సాత్త్విక వృత్తులలో ఏ కొంచెం లోపం 
ఉన్నా తామసిక వృత్తులకు సాత్విక వృత్తులను పూర్తిగా నాశనం చేసివేసే బలం వస్తుంది. కనుక సాత్విక వృత్తులు ఇంకొక 
వృత్తితో కలియకుండా ఉండటమే ముఖ్యాతిముఖ్యమైనది. కనుకనే నిరృతి తత్వాన్ని సాత్విక వృత్తులు కోటను ఆశ్రయించి 
ఉండునట్లు నిరంతరమూ ఆశ్రయించి ఉండటానికి కోరుతుంటాయి. నిర్వృతి తత్త్వం తమ్ము విడిచి పెట్టకుండా తమలో 
సాక్షి మాత్రంగా ఉంటేచాలు. నిరృతి మనోవృత్తితో చేరికవలననే తామసిక వృత్తులు సాత్వికవృత్తులను సమీపించలేవు. 
విడవకుండా తనలో ఉండటం తప్ప నిర్వృతి తత్త మనోవృత్తి వేరే సాధనకు సాయం చేయనక్కర్లేదు. అదే, ఆయుధం 
పట్టి యుద్ధం చేయక సాక్షి మాత్రంగా ఉంటానన్న కృష్ణుడిని అర్జునుడు ఎంచుకోవడంలో ఉన్న రహస్యాన్ని మనం 
అంతరార్థపరంగా గ్రహించాల్సి ఉన్నది. 


(3). శల్యుడు కౌరవ పాండవులకు ఇరువురకూ సహాయం చేయటం 


మద్రదేశాధిపతి శల్యుడు. మద్ర (మత+అర) శబ్దానికి అహంకార మమకార నాశక మనోవృత్తి అని అర్థం. శల్యుడు 
అంటే కప్ప, సరిహద్దు అనే అర్థాలున్నాయి. కప్ప అటు జలతీరం (సరిహద్దు)లోనూ ఇటు జలంలోనూ దూకుతూ 
ఉంటుంది. అట్లాగే శల్యుడు అటు సాత్విక వృత్తుల (పాండవుల) వైపూ, ఇటు తామసిక వృత్తులవైపూ దాట్లు వేసే 
మనోవృత్తి వంటి వాడు. ఇటువంటి మనోవృత్తిని 'శల్యవృత్తి అని కూడా అంటారు. సహజంగా సత్వగుణం మీద ఆసక్తి 
ఉన్నా తామసగుణంమీద ఇష్టం లేకపోయినా శల్యవృత్తి దానికి సాయపడే దౌర్బల్యానికి లోనయింది. ఇటువంటి మనస్తత్త్వం 
సాధకులలో అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు బహిరంగంగా తామసికం వైపు ఉంటూ సాత్త్విక 
విజయానికి తోడ్పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇరువైపులకూ చేరికగా సరిహద్దులో ఉండి, రెండు వైపులకూ 
కప్పవలె అటూ ఇటూ కూడా దాట్లు వేస్తూనే సాత్విక విజయం చేకూర్చే శల్యవృత్తి వంటిది శల్య సహాయం. 


(4). పాండవ కౌరవ సైన్య బల సమీకరణం 


అంటే- సాత్విక తామసిక వృత్తుల స్వస్వబల సమీకరణ మన్న మాట! 1.ధృష్టకేతుడు, 2.జయత్సేనుడు, 3.జరాసంధి, 
4.పాండ్యుడు, 5. నీలుడు, 6.ద్రుపదుడు, 7.విరాటుడు అనే రాజులు ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌహిణి సేనతో పాండవ 
సేనలో చేరారు. అక్ష+ఉహినులు=అక్షోహిణులు. అంటే ఇంద్రియాలకు సంబంధించిన మనోవృత్తులు. సప్త+అక్షోహిణులు= 
అంటే సాధకుడి శరీరంలోని సాత్త్విక గుణాలుగల సప్త ధాతువులు. సప్తాక్షోహిణులకు ఏడుగురు నాయకులు. వారు ముక్తి 
సాధకుడిలోని సప్తసాత్త్విక లక్షణాలయిన 1.నిశ్చలత, 2.సర్వోత్కృష్టత, 3.శిథిలతారాహిత్యం, 4.జ్ఞానస్టితి, 5.అసంగతత్త్వం, 
6. ప్రకృతి మూలస్థితి, 7.చైతన్యసుస్థిరస్థితి అనే వాటికి ప్రతీకలు. ఆ సప్తసాత్తిక లక్షణాలు ముక్తిసాధన చేసే సాత్త్విక 
వృత్తులకు బలాన్నిస్తాయి. పాండవులకు ఏడక్షొహిణుల సైన్యం సమకూరిందంటే అందులోని అంతరార్థ మిది. 


కౌరవసేనలో 11 మంది రాజులు ఒక్కొక్క అక్షౌహిణీసేనతో చేరారు. వారు- 1.భగదత్తుడు, 2.భూరిశ్రవుడు, 
3.శల్యుడు, 4.కృతవర్క్మ 5.హార్దిక్యుడు, 6.జయద్రథుడు, 7.సుదక్షిణుడు, 8.కాంభోజరాజు, 9.బహురూవుడు, 10,11 


పీఠిక : 62 


అవంతిరాజులిద్దరు. మొత్తం కౌరవసైన్యం పదకొండు అక్షౌహిణులు. సాధకుడిలోని ముక్తివృత్తులను నాశనం చేయ 
సంకల్పించి, దశేంద్రియాలూ, మనస్సు అనే ప్రకృతి తత్వాల్లోనూ ఉన్న తామసిక గుణానికి తోడ్పాటును అందించే 
మనోవృత్తులు పదకొండు అక్షౌహిణులుగా చెప్పబడ్డాయి. పదకొండుముంది అక్షౌహిణీపతులు పదకొండు ప్రవృత్తులకు 
ప్రతినిధులు. భగవద్దత్తమౌ జన్మకారణమైన కర్మవాసన (భగదత్తుడు). అహంకారంతో పేరుపొందాలనే అశాశ్వత కీర్తి కాంక్ష 
(భూరిశ్రవుడు), సాత్విక తామసిక వృత్తులకు మధ్యస్థితిలో ఉండే శల్య ప్రవృత్తి (శల్యుడు), సంచిత కర్మవలన కలిగే 
తామసిక ప్రవృత్తి (కృతవర్మ), వినాశకరమైన మనోవృత్తి (హార్దికుడు), జనన మరణ పరిభ్రమణాలుగల శరీరస్థితి (జయద్రథుడు), 
వివిధ వృత్తులతో గల భోగాసక్తత (సుదక్షిణుడు), సుఖాసక్తత (కాంభోజరాజు), చంచలత్వదృష్టి (బహురూపుడు), సుఖదుఃఖాది 
ద్వంద్వగుణాలు (అవంతి రాజద్వయం) అనే ప్రవృత్తులు అక్షౌహిణీపతులు. ఈ ప్రవృత్తులు తామసిక గుణంతో చెలిమి 
చేస్తూ సాధకుడిలోని ముక్తిసాధనను భ్రష్టం చేస్తూ నిత్యమూ ఘర్షణను సృష్టించే ఐహికపరమైన పదకొండు మనోవృత్తులు. 
ఇవి ముక్తిసాధనను నాశనం చెయ్యటానికి తామసవృత్తికి తోడ్పడతాయి. అని అంతరార్థంగా గ్రహించాలి. 


(5). శ్రీకృష్ణుడి రాయబారం 


తామసిక వృత్తులను నిరోధించి నివృత్తి తత్త్వ ప్రబోధాన్ని సాధించటం శ్రీకృష్ణుడి రాయబారంలోని పరమార్థం. 
అయితే, తామసిక వృత్తుల నిరోధం యుద్ధంతో సాధించటమా? (అంటే సర్వతామసిక వృత్తులను నశింపచేయటమా లేక 
జ్ఞానంలో విలీనం చేయటమా?) లేక పంచేంద్రియాలలోని తామసిక వృత్తులను విఘ్నకారులు కాకుండా చేస్తే సరిపోదా? 
అన్న సులభ సాధనాభ్యాస విమర్శయే కౌరవులతో అయిదూళ్ళతో సంధియా? లేక యుద్దమా? అన్న ఆలోచనలోని 


అంతరార్లం. 
యి 


కొన్ని సాత్విక సాధనావృత్తులు సర్వతామసిక వృత్తులను వినాశం పొందించి తీరవలసిందే అని నిశ్చయించగా, 
మరికొన్ని పంచేంద్రియాలలోనూ తామసిక వృత్తులను లేకుండా చేస్తే సరిపోతుందనీ, ముక్తి పొందటానికి అదే చాలునని 
అభిప్రాయపడతాయి అన్నదే ధర్మరాజు సంధికి అంతరార్థం. ముక్తి మనోవృత్తి సర్వసంపూర్ణ ముక్తినే కాంక్షిస్తుందన్నది ద్రౌపది 
మాటల కంతరార్థం. నివృత్తి తత్త్వమైన శ్రీకృష్ణుడు కూడా అనగా పరమాత్మ వృత్తి కూడా సర్వసంపూర్ణ తామసిక నాశనాన్నే 
లోలోన అభిలషిస్తుంది. 


సత్యం, శివం, సుందరం అనేవి నిర్గుణ పరమాత్మను చెప్పే పదాలు. సాధకుడిలో సత్యవృత్తి (సాత్యకి) కూడా 
తామసిక వినాశం వలననే ముక్తి యొక్క సంపూర్ణత సిద్ధిస్తుందని చెప్పుతుంది. జ్ఞానదీప్తి (సహదేవుడు) కూడా సర్వతామసిక 
వృత్తి యొక్క వినాశనాన్నే కోరుతుంది. ద్రౌపది, కృష్ణుడు, సాత్యకి, సహదేవుడు కేవలం యుద్దాన్నే కోరారనటంలోని తాత్సర్య 
మిదే. 


భీమార్జునులు యుద్ధమైనా సరే, సంధి అయినా సరే అన్నారంటే- అభయవృత్తీ, బుజువృత్తీ రెండు మార్గాలలో 
కూడా ప్రవర్తించే వన్నమాట! యుధిష్టరుడు మాత్రం కేవలం సంధినే కోరాడంటే యమనియమాది అష్టాంగ యోగవృత్తి 
శరీరంలో పంచేంద్రియ తామసికప్రవృత్తులను అణచివేసే వృత్తియేకాని, అది జ్ఞానంలో శక్తిగల వృత్తి కాదు. కాన, దానికి 
అయిదు ఇంద్రియాలలోనూ తామసిక వృత్తులు లేకపోతే సర్వసంపూర్ణ ముక్తి అదే సిద్ధిస్తుందని ధర్మరాజు సంధి యత్నంలోని 


అంతరార్లం. 
(ద 


సాధకుల ఇచ్చానుసారం ఎవరికి వారు ముక్తిసాధనలను ఎంచుకొని సాగించుకొంటారనే తత్వాన్ని చెప్పే కథాభాగమే- 
సంధియా? యుద్ధమా? అన్న చర్చ. 


(6). ధృతరాష్టుడి సభలో శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనం 


“విదురుడు అంటే జ్ఞానం. కృష్ణుడు అంటే నిరృతితత్త్వ్వం. నిరృతి తత్త్వం జ్ఞానంతో విడవకుండా కలిసియే 
ఉంటుందన్నదే కృష్ణుడు విదురునింట్లో మకాం చేశాడు, విదురునితో సభాభవనానికి వెళ్ళాడు అన్నదానికి అంతరార్థం. 


పీర్రిక : 63 


తామసిక వృత్తులు, సాత్త్విక వృత్తులతో ఏదో విధంగా పొత్తుగా ఉంటే వాటి మనుగడ సాగుతుందనీ, తాత్కాలికంగా 
తామసిక వృత్తులు సాత్విక వృత్తులను అణచగలిగినా చిట్టచివరకు సాత్విక వృత్తులు ఎప్పటికైనా ముక్తిని సాధించియే 
తీరుతాయనీ, కృష్ణుడి రాయబారంలోని అంతరార్థ సారాంశంగా మనకు తెలుస్తున్నది. ధృతరాష్టునకు దివ్యదృష్టి ప్రసాదించబడి 
కృష్ణునిచే విశ్వరూపం చూపించబడింది. అంతలో అది ఉపసంహరింపబడింది. అంటే సాధకునిలోనున్న మూల తామసిక 
వృత్తికి అంతలోనే నిర్వృతి తత్త్వం ఆవహించి జ్ఞానోదయం కల్గి అంతలోనే అంతర్జితమైంది అనేది అంతరార్థంగా భావించాలి. 
అంటే సాధకునిలోని తామసిక గుణానికి కూడా తాను జరుపుతున్న సాత్త్విక గుణ వినాశన కార్యంలో తన శక్తిమీద ధైర్యం 
సడలి పోతుండడమూ, అంతలోనే తిరిగి స్వశక్తి మీద విశ్వాసం కల్గుతూండడమూ, జరుగుతూంటుందని అర్థం. మనస్సుచే 
కల్పితములగు విషయములందు సంగము అనేది లేకపోవడమే దివ్యదృష్టి అంటే. ఈ దివ్యదృష్టితో దేహదృష్టి నష్టవౌతుంది. 
వివిధంగా ఉండే విశ్వమంతటినీ విరాట్‌స్వరూప భగవంతుని అవయవములుగా గ్రహించు జ్ఞానప్రాప్తియే విశ్వరూప 
సందర్శన యోగమంటే “విశతి పరమాత్మా అత్ర ఇతి విశ్వం” అని వ్యుత్పత్తిలో ప్రపంచ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపంగా 
తెలిసికొనే జ్ఞానం పొందడం విశ్వరూప సందర్శనానికి అర్థం. ధృతరాష్ట్రునకు తన పుత్రుల దురాగత కృత్యాలవలన ముందు 
ముందు కలిగే నష్టం కండ్లకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా దుర్యోధనుని మరలించలేకపోయాడంటే సాధకులలోని 
తమోగుణం తన ప్రవృత్తి వల్ల తనకు నష్టం కల్గుతుందని తనకు స్పష్టంగా అనిపించినా దానిని లెక్కచేయక అహంకార 
మమకారాల ప్రాబల్యంతో సహజమైన తామసిక వృత్తుల్ని వదలియుండలేడన్న సంగతిని సాధకులు గుర్తించాలి. ఎన్ని విధాల 
జ్ఞానప్రబోధం జరిగినా తామసిక వృత్తి తన సహజతత్త్వం విడవదన్నదే గాంధారీ విదుర భీష్మద్రోణాదులు చెప్పినా దుర్యోధనుడు 
వినలేదన్న దానికి అంతరార్థం. కృష్ణుణ్ణి దుర్యోధనాదులు బంధించే యత్నం చేసేరంటే తామసిక వృత్తులు నిర్వృతి తత్త్వం 
తమ్ము ఆవరిస్తే తమ ఉనికికే భంగం కల్గుతుంది కాన అది తమ్ము ఆవరించకుండా చేసికొనే తామసిక ప్రకృతి యొక్క 
ప్రబల ప్రయత్నంగా దానిని భావించాలి.” 


(7). శ్రీకృష్ణుడు కర్ణుడిని దుర్యోధనుడి పక్షం నుండి విడదీయటానికి చేసిన యత్నం 


“కర్ణుని పాండవ పక్షంలో చేరడానికి కృష్ణుడు ఎన్ని విధాలుగానో యత్నించేడు. కర్ణుడు అంటే యోగమార్గంలోని 
పాక్షికంగా అమనస్కసుఖం అనుభవించే కుంభక ప్రాణాయామంగా మనం లోగడ అంతరార్థపరంగా చెప్పుకొని ఉన్నాం. 
సర్వసంపూర్ణమైన అమనస్కతయే నిరృతి తత్త్వం అలవడడానికి కారణం. నిర్భృతియే ముక్తి అంటే. 


ముక్తితత్వం సాధించాలంటే సంపూర్ణమైన అమనస్కత కావాలి. ఆ అమనస్కత కుంభక (ప్రాణాయామ ధ్యానం 
వల్ల కొంతసేపు మాత్రమే సిద్ధిస్తుంది. సాత్త్విక వృత్తులు మాత్రమే జ్ఞానమార్గంలో సర్వసంపూర్ణమైన అమనన్కతను 
సాధించగల్గుతాయి. అమనస్కతను స్థిరంగా నిల్చుకోవడానికి ఎక్కువ అభ్యాసం శ్రమ అవసరం. అయితే జ్ఞానమార్గంలో 
సాధించిన అమనస్కతయే సర్వ సంపూర్ణమైన, శాశ్వతమైన అమనస్కత అవుతుంది. కుంభక పాణాయామంతో కల్గే 
అమనస్కత అసంపూర్ణమై అశాశ్వతమైనది మాత్రమే అవుతుంది. అది సులభంగా సాధ్యమయ్యేదే. సాధకులు యోగమార్గంలో 
కుంభకంతో అమనస్కతను అభ్యాసం చేసి ఆ అభ్యాసపాటవంవల్ల కుంభకం విడిచిన తర్వాత కూడ దానిని శాశ్వతంగా 
నిల్చుకొని సులభంగా ముక్తిని సాధించటం అనేది, యోగజ్ఞానమార్గాల రెండింటి యొక్క కలయిక వల్ల కల్లే ఫలితం. ఇది 
ముక్తి సాధకుల చేత అభ్యసింపబడుతుంది. ఈ సంగతి సాధకులకు తెల్పడమే కర్ణుణ్ణి పాండవులలో చేర్చడానికి కృష్ణుడు 
చేసిన ప్రయత్నానికి అంతరార్ధం. నీవు కౌరవులలో ఉన్నా కుంతీపుత్రుడవుగా పాండురాజుకు కొడుకువే అవుతావనీ, 
పాండవులకు నీవు అన్నవౌతావనీ, ఆ కారణంగా నీకు రాజ్య పట్టాభిషేకం జరుపుతామనీ, ద్రౌపది ఆరవ భర్తగా నిన్ను 
వరిస్తుందని కృష్ణుడు కర్గుని హెచ్చరించాడు. అంటే తమో వృత్తులతో (కౌరవులతో) కుంభకయోగం (కర్ణుడు) కలిసియున్నా 
పరంపరా సంబంధం వల్ల అది సాత్విక వర్గంలోనిదే అవుతుంది. కాన ముక్తిని కోరీ పంచ సాత్త్విక వృత్తులతో (పాండవులతో) 
సోదరత్వం దానికి సిద్దిస్తుందనీ, సాధకునిలోని ముక్తి తపన (ద్రౌపది) ముక్తి సాధనల్లో ఆరవ సూచనగా అంతరార్థం ఇందు 
గోచరిస్తుంది. 


పీఠిక : 64 


తామసిక వృత్తితో కాక కుంభక యోగం సాత్విక వృత్తుల చేరికతో అభ్యాసం సాగిస్తే కుంభకాన్ని విడిచినప్పుడు 
కూడ అమనస్కత సిద్ధించే వీలుంది. అలాగు సాత్త్విక వృత్తులతో కలవకపోతే కుంభక యోగంలోని పాక్షిక తామసిక గుణాన్ని 
జ్ఞానయోగంలోని బుజువర్తనా వృత్తితో నాశం చేయడం జరగవలసి వస్తుంది- అని సాధకులకు తెలియచెప్పటమే కృష్ణుని 
పరుషోక్తులకు అంతరార్థం. కృష్ణుడు పాండవుల నివాసమైన ఉపప్లావ్యానికి చేరుకున్నాడు. “ఉప' అంటే నమీపం అని అర్థం. 
ప్లవము అంటే తేలింపజేసేది తెప్ప అని అర్థం. ప్లావ్యం అంటే తేలింపజేయదగ్గది. తరింపజేసే సాధనా స్థితి అని అర్థం. 
ఆ స్థితి యొక్క సామీప్యంలో అనగా ముక్తి సామీప్యంలో సాత్విక వృత్తులున్నాయని అక్కడకు నిర్వృతి తత్త్వం చేరుకొంది 
అని కృష్ణుడు ఉపప్టావ్యానికి చేరాడన్నదానికి అంతరార్థం గ్రహించాలి.” 


(8). కర్షుడిని పాండవులలో చేర్చటానికి కుంతీ ప్రబోధం: కర్గుడి తిరస్కారం 


“కుంతి అంటే “కుంధీ' అని. అనగా సాధకునిలోని ఐహిక బుద్దివృత్తి అనీ లోగడ చెప్పుకున్నాం. కర్గుడు ఆమెకు 
సూర్యునివల్ల కల్గిన కుమారుడు కాన అతనిలో పిత్రంశంగా జ్ఞానదీప్తి, మాత్రంశంగా ఐహిక తామసిక వృత్తి కూడా 
చోటుచేసికొని ఉన్నాయి. కర్ణ పదానికి కుంభక యోగం అని అర్థం చెప్పుకొని ఉన్నాం. కుంభక యోగంలో వాయువును 
కుంభించి అమనస్కత కల్లినప్పుడు జ్ఞానదీప్తి, వాయువును విడిచివేసినపుడు ఐహిక తామస వృత్తి నిలిచి ఉంటాయి. కాన, 
కుంతి కర్ణుని ప్రబోధించిందంటే సాధకునిలోని కుంధీ వృత్తి అనగా ఐహిక భోగ వాంఛా వృత్తి కుంభకంలో పాక్షికంగా ఉండే 
ఐహిక వృత్తిని మేల్కొలిపే యత్నం చేసిందన్నమాట. 


సూర్యుడు “తల్లి మాట ప్రకారం ఆచరింపుమని ప్రబోధించే”డంటే సాధకునిలోని కుంభకయోగంలోని అమనస్కతతో 
పాక్షికంగా ఉన్న జ్ఞానదీప్తి సాత్త్వికవృత్తితో కాక పాండవులతో కాక తామసిక వృత్తితో (దుర్యోధనునితో) చెలిమి చేస్తూంటుంది. 
కావటం వల్ల కుంభకంలో వాయు నిరోధంతో వున్నప్పుడు కల్గిన అమనస్క జ్ఞానదీప్తికి సుస్థిరత రాదనీ తామసిక వృత్తులతో 
కాక సాత్విక వృత్తుల (పాండవుల) పొత్తుతోనే దానికి సుస్థిరత ఏర్పడి ఫలితం కల్గుతుందని ఆ ప్రబోధంలో అంతరార్థపరంగా 
యోగజ్ఞాన మార్గాలలో సాధన చేసే సాధకులకు తెలియజెప్పటమే అని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. | 


కర్ణుడు “అర్జునుడిని” తప్ప మిగిలిన యుధిష్టిర భీమనకుల సహదేవులను యుద్ధంలో తనను ఎంత హింసించినా 
తాను వారిని చంపను అన్నాడు. అర్జునుడు అంటే సాధకునిలోని బుజువర్తనా సాధన. దానివల్ల కలిగే ఫలితము కూడా 
ఒక్కటే. రెండూ జ్ఞాన ప్రదాయకములైన సాధనలే కాక ఒకటి ఉంటే రెండవది ఉండనక్కరలేదు. ఉండదు కూడ “ఒకటి 
జ్ఞానమార్గంలోనిది” రెండవది యోగమార్గం లోనిది అనే పేర్లకు సంబంధించిన భేదమే తప్ప రెండూ ఇచ్చే ఫలితం ఒక్కటే. 
జ్ఞాన ప్రబోధం, యోగ ప్రబోధం రెండూ ముక్తిని సిద్దింపజేయడంలో ఒకటే గనుక ఒకటి వుంటే రెండవది ఉండే అవసరం 
లేదు. అట్లా రెండూ వుండడం సంభవమూ కాదని సాధకులకు తెలియజేయడమే కర్ణుడు చేసిన అర్జున వధ ప్రతిజ్ఞలోని 
అంతరార్థంగా గ్రహించాలి. అయితే కుంతి, కర్ణుని పాండవుల పక్షంలోనికి రమ్మన్నది అన్నదానికి అంతరార్థ ప్రయోజనం 
ఏముంది? అనే ప్రశ్న ఇచ్చట సాధకులకు కల్గవచ్చు. తామసిక వృత్తితో కలయికే లేకపోతే బుజు ప్రవర్తనా వృత్తితో కుంభక 
వృత్తి ముక్తి సంపాదనలో సమానమే అవుతుంది. యోగమార్గంలో కుంభక సాధన చేసే సాధకులు సాత్త్విక గుణాసక్తులుగా 
ఉండాలని వ్యాసుడు అంతరార్థపరంగా సాధకులకు చేసిన హెచ్చరికగా ఈ కుంతీ ప్రబోధాన్ని మనం గుర్తించాల్సి ఉంది. 
యుధిష్టిరుడంటే యమనియమాది యోగ సాధన. భీముడు అంటే అభయ వృత్తి. నకులుడంటే ఐహిక భోగ నివృత్తి; 
సహదేవుడంటే జ్ఞానదీప్తి. ఈ వృత్తులు కుంభక వృత్తికి సహకారులే కాని బాధాకరములు కావు. కాన అవి కర్ణుని అనగా 
కుంభక యోగవృత్తిని బాధించవు. ఒకవేళ బాధించినా కుంభక వృత్తి వానిని నశింపజేయవలసిన పనిలేదు. ఈ విధంగా 
కుంభక వృత్తి కుంభకాన్ని విడిచినప్పుడు ఒక బుజు ప్రవర్తనా వృత్తిని తప్ప మిగిలిన వానిని నశింపజేయకుండా జాగ్రత్త 
వహింపవచ్చునని చెప్పడమే యుధిష్థిరాదులను చంపనని కర్ణుడన్న దానికి అంతరార్థపరమైన అర్థం. జ్ఞాన మార్గంలోని 


పీఠిక : 65 


బుజు వృత్తిని పొందటం శక్యం కాకపోతే సాత్విక గుణశక్తితో కుంభక యోగవృత్తి యొక్క అభ్యాసంతో దాని లోటు భర్తీ 
చేసుకోవచ్చుననీ, యోగమార్గంలోని కుంభక యోగవృత్తిని నిల్వరించుకోలేకపోతే జ్ఞానమార్గంలోని బుజువర్తనా వృత్తిని 
చేపట్టి మిగిలిన నాలుగు సాత్విక వృత్తులతో కూడి కొంత ఫలితం పొందవచ్చుననీ చెప్పడమే కర్ణుడు చనిపోయి 
అర్జునుడున్నా, అర్జునుడు చనిపోయి కర్ణుడున్నా నీకు అయిదుగురు పుత్రులు ఎప్పుడూ ఉండనే ఉంటారని కర్ణుడు, తల్లికి 
చివరిమాటగా చెప్పినదానికి అంతరార్థం. నేడు తమోగుణం వదలక యోగమార్గంలో కుంభక యోగంతో కల్గిన పాక్షిక 
అమనస్కతా శక్తివల్ల అణిమాది ఐహిక సిద్ధులు సిద్ధింపజేసికొని కొందరు బాబాలు, యోగులు ప్రజలకు దైవశక్తులుగా 
వానిని నమ్మించి ముక్తిసాధనను పూర్తి చేయకుండా ఆత్మద్రోహానికి పాల్పడే వారిని దుర్యోధనునికి తోడ్పడిన సూతవుత్రునిగా 
రాధేయునిగా, వసుషేణునిగా ముక్తిమార్గదూరులుగా వేర్పడిన కర్ణనామధారులనుగా తెలిసికోవాలనే హెచ్చరికను కూడా 
ఇందు అంతరార్థపరంగా ముక్తి సాధకులు గ్రహించాలి.” 


(ఉద్యోగపర్వం: అంతరార్థం - అనే ఈ అంశాన్ని కళాప్రపూర్ణ, సరస్వతీ కంఠాభరణ, తత్తార్థ ప్రబోధక, విద్వాన్‌ 
డా.వేదుల సూర్యనారాయణశర్మగారి “అంతరార్జ మహాభారతము (ముక్తిసాధనా మార్గము) నుండి కృతజ్ఞతలతో గ్రహించటమైనది.) 


10. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం 


ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం తెలుగులో అవతరించి దాదాపు వెయ్యేళ్ళు బెతున్నా ఇంత వరకు దానికి 
సమగ్రవ్యాఖ్య వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి 
తెలుగులో శిష్టవ్యావహారిక భాషలో సరళ వ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వమైన సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మ ప్రచారమహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ 
పంచమ వేదవ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండల రాయడు మాత్రమే చేపట్టి, ధర్మరక్షణ 
కళాప్రావీణ్యంతో ఈ బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమ దయాళువు. ఆ దేవదేవుడి 
కృపాకటాక్షంతో పండితులు పదునెనిమిది పర్వాల ఈ దివ్య ప్రబంధ మండలిని పరిష్కరించి, ప్రతిపద్యానికి వ్యాఖ్యానం 
వెలయించి, సవిమర్శకమైన పీఠికలు సమకూర్చి, కథాసారాదులతో సర్వార్ధ సాధకంగా సంతరించి, సర్వాంగ సుందరంగా 
ప్రచురించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ 
పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీతిరుమలేశుడి పక్షాన బాధ్యత వహించి అభ్యుదయపరంపరను విజయవంతంగా 
సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి బోర్డ్‌ ఛైర్మన్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, 
సంపాదకులూ, వారి సహకారులూ, సంపాదక సలహా మండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, 
ఎడిటోరియల్‌సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికార, అనధికారులూ ధన్యులు. వారికి 


నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన అరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండు భాగాలలో ప్రచురించబడింది. మొదటిభాగం 
నన్నయ రచించిన అరణ్య పర్వభాగం. రెండవ భాగం ఎజ్ఞాపైగ్గడ పూరించిన అరణ్య పర్వ శేషం. ఈ విధంగా అరణ్యపర్వం 
విభజించబడి ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. ఇక నాల్గవ సంపుటిగా విరాటపర్వం వెలువడింది. ఇప్పటి ఈ 
అయిదవ సంపుటి ఉద్యోగపర్వం. 


ఉద్యోగపర్వ వ్యాఖ్యానంలో ఇద్దరు మహాపండితులు, కవులు, విమర్శకులు పాల్గొన్నారు. మొదటి రెండాశ్వాసాలకు 
డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు, మిగిలిన రెండాశ్వాసాలకు శ్రీముదివర్తి కొండమాచార్యులుగారూ వ్యాఖ్యానం 


పీఠిక : 66 


వ్రాశారు. వీరిరువురూ ప్రసిద్ధ సాహిత్యాచార్యులూ, పరిశోధకులే కాక సహృదయశిఖామణులు, వ్యాకరణాలంకార శాస్త్ర 
నిష్ణాతులు. మీదు మిక్కిలి భారత తత్త దర్శనం చేసిన మనీషులు. వారు ప్రతిభావంతమైన తమ వ్యాఖ్యానంతో 
ఉద్యోగపర్వాన్ని ఉజ్జ్వలంగా తీర్చిదిద్దారు. వారికి నా నమోవాకాలు. 


తిక్కన సోమయాజి కవిత్వంలోని శిల్పకళావిశేషాలను సహృదయులకు అందుబాటులోకి తీసికొని రావటానికి 
అనువుగా నేను చాలా చోట్ల విశేష వ్యాఖ్యలు వ్రాసి వివరించాను. అవి “'సంపా*. అనే సంకేతాక్షరాలతో సూచించబడ్డాయి. 
ఉద్యోగ పర్వంలోని రాజనీతి విశేషాలు, రాయబారాల తీరులు, తిక్కన రచనలోని దృశ్యకావ్య వైఖరులు, కావ్యశిల్పానుశీలన 
సమీక్షలు. అంతరార్థ పరిశీలనలు మొదలైన అంశాలతో సవిమర్శకమైన పీఠికను సంతరించాను. ఉద్యోగపర్వ కథాసారాన్ని 
సమకూర్చాను. ఈ ప్రయత్నం ఆంధ్రావళి ఆమోదాన్ని పొందుతుందని ఆశిస్తున్నాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ కె.సత్యరామట్రసాద్‌ గారికీ, శ్రీ జి.రాధాకృష్ణగారికీ, శ్రీబాబుగారికీ, శ్రీమతి సుశీలా లక్ష్మీవిద్యానాథులకూ, డాక్టర్‌ 
వి.యస్‌.లక్ష్మికీ నా హార్దమైన కృతజ్ఞతలు. 


పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీవేంకటేశ్వరస్వామివారు వేదవేద్యుడు, వేదాంతగమ్యుడు, 
పరతత్త్వ్వరూపుడు అయిన భక్త సులభుడు, సాహిత్య సంగీత ప్రియుడు, రసానందమూర్తి. ఆ స్వామికి ఈ పంచమ వేదం 
అక్షరమైన తోమాలసేవ. వ్యాఖ్యానం సుగంధపరిమళసేవ. ఉద్యోగ పర్వ విశేషాంశాలు ఉజ్జ్వలాలంకారసేవ. పీర్రిక విరాణ్య్మూర్తికి 
మంగళ నీరాజనం. ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చనం. 


సత్య శివ సుందర రూపుడైన స్వామి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజా కుసుమమంజరిగా సమర్చించుకొంటున్నాను. విశ్వ శ్రేయస్సును ప్రసాదించుమని స్వామిని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.ని.సుబహ శ్యాం 


చిత్రభాను మహాశివరాత్రి ప్రధాన సంపాదకుడు 
1-3-2003 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం 


ఉద్యోగపర్వ కథాసారం 


ఉత్తరాభిమన్యుల వివాహానికి వచ్చిన రాజబంధువులందరూ ఉపప్తావ్యంలో సమావేశమైనారు. శ్రీకృష్ణుడు పాండవ 
కార్యార్థియై వారందరినీ ఇట్లా ప్రబోధించాడు. 


పాండవోద్యోగం 


“పాండవులు కపటద్యూతంలో రాజ్యసంపదనంతా కోల్పోయారు. పరాక్రమవంతులై ఉండి కూడా సత్యనిరతితో 
అరణ్యాజ్ఞాతవాసాలు పూర్తిచేశారు. పన్నెండేళ్ళ అరణ్యవాసంలో రాక్షసుల వలనా, క్రూరమృగాలవలనా ఎన్నో ఇబ్బందులకు 
గురి అయ్యారు. కష్టతరమైన పదమూడో యేడు ఎన్నోఆపద లెదుర్కొని ఎట్లా గట్టెక్కగలిగారో మీకందరికీ తెలిసిందే. 
ధర్మరాజు ధర్మమార్గం తప్పి ఇంద్రపదవిని కూడా ఆశించడు. పాండవులు పితృధనంగానే కాక, దిగ్విజయం చేని 
సంపాదించుకొన్నారు వారి సామ్రాజ్యాన్ని. దాన్ని కపటద్యూతంలో ధార్తరాష్టులు అపహరించారు. అయినా, ధర్మరాజు వారికి 
కీడు చేయ తలపెట్టడు. ఈ రెండు విధాలను మనం పరిశీలిస్తే ఈ రెండు తెగలవారూ రాజ్యాన్ని పంచుకొని అనుభవించటం 
తగిన కార్యమని అనిపిస్తున్నది. దీనిపై మీ అభిప్రాయాలు ప్రకటించండి. ముందుగా నా మాట చెపుతున్నాను - పాండవు 
లింతవరకూ శాంతులై సమయాన్ని పాటించారు. ఇకపై తమ పరాక్రమాన్ని ప్రదర్శించుకొనాలని భావిస్తున్నారు. వీరి తలపు 
తెలిస్తే దుర్యోధనుడు తన మిత్రులతో కలిసి యుద్దానికి సిద్ధమౌతాడు. యుద్ధమన్న తరువాత తక్కువబలం ఉన్నవారిమీద 
ఎక్కువబలం ఉన్నవారి ప్రభావం కనబడుతుంది. పాండవు లెంత బలవంతులైనా సైన్యబలాన్ని, మిత్రబలాన్ని సమీకరించుకోక 
తప్పదు. అప్పుడు ఈ వైపునా, ఆ వైవునా రాజులకూటమి ఏర్పడక మానదు. దేవాసురుల యుద్దంలోవలె కొందరు 
చనిపోవక తీరదు. కాబట్టి ఇక్కడి వారి తలపులు, అక్కడివారి తలపులు ఎట్లా ఉన్నాయో తెలియవు. కార్యనిశ్చయం 
చేయటం ఇప్పుడు కష్టం. అందువలన తగిన రాయబారిని పంపటం అవసరం. దుర్యోధనుడు రాజ్యభాగం ఇచ్చాడా నరి, 
లేదా అప్పటికి తగిన విధంగా నడచుకొనటం న్యాయం”. 


శ్రీకృష్ణుడి మాటలను బలరాముడు సమర్థించాడు. కాని, సాత్యకి రాయబారపు యత్నాన్ని వ్యతిరేకించాడు. 
“'సంగ్రామమే అవశ్య కర్తవ్య" మన్నాడు. అయితే, ధర్మరాజు అంగీకరించి రాయబారం నడపదలచుకొంటే - దీనంగా 
రాజ్యాన్ని అడగకుండా గౌరవపురస్సరంగా వా రిస్తే పుచ్చుకొనే పద్ధతిలోనే మాటలు సాగాలి” అని ప్రతిపాదించాడు. సాత్యకి 
అభిప్రాయాన్ని ద్రుపదుడు బలపరిచాడు. “దుష్టాత్ముడైన దుర్యోధనుడు మంచిమాటలతో రాజ్యభాగా న్నివ్వటానికి అంగీకరించడు. 
దుర్దనుల హృదయాలు మెత్తని మాటలతో ప్రసన్నమౌతాయా? భీష్మద్రోణులు పెద్దవారే కాని, కూటికొరకు వారి ననుసరిస్తారు. 
ధృతరాష్ర్రుడికి కొడుకుమీద వ్యామోహం పెద్దది. కర్ణుడా వట్టి తులువ. మిగిలిన వారందరూ దుర్యోధనుడే సద్బుద్ది కలవా 
డని కీర్తిస్తారు. కాబట్టి అతడు దుర్వినీతుడై ఎప్పుడూ యుద్దానికే కాలుదువ్వుతుంటాడు. ఈసమయంలో మనం బలాలను 
సేకరించుకొనాలి. పిలువదగిన రాజులకు పిలుపులు పంపించాలి. దుర్యోధనుడు కూడా తనవారిని తాను పిలుచుకొంటాడు. 
ముందు పిలిచిన వారికి సహాయం అందజేసే మర్యాద రాజలోకంలో ఉన్నది. మనం త్వరపడి శల్య కేకయ జరాసంధ 
తనయాదులను, వారిబంధు మిత్రులను మన వైపు చేర్చుకొనటం అవసరం” -అని చెప్పి ద్రుపదుడు తన పురోహితుడిని 
దూతగా ధృతరాష్ట్రుడి పాలికి పంపాలనీ, ఎవ రెవరితో ఏయే మాటలు ఎట్టా మాట్లాడాలో అతడికి వివరంగా చెప్పితే వాటి 
నాతడు నిర్వహిస్తాడనీ సూచించాడు. 


వాసుదేవుడు 'ద్రుపదుడి మాటలు కూడ ఉచితంగా ఉన్నాయి. అట్లాగే చేయాలి” అని అంటూ - “నాకు కౌరవులు 
పాండవులు సమానమే. వారిరువురు రాజ్యాన్ని పంచుకొని అనుభవిస్తే చూచి సంతోషిస్తాను. పెళ్ళికి వచ్చి చాలరోజులయింది. 
మా ఇళ్ళకు మేము పోవాలి. ద్రుపదు డందరికీ కావలసినవాడు, అన్నీ తెలిసినవాడు; అతడు ఎట్టా చేస్తే అట్లా కానివ్వండి. 
ఇరువురికీ స్నేహం కుదిరితే సంతోషం. లేదా, మమ్ములను పిలవ బంపండి; వచ్చి పాయం చేస్తాం ఆపైన అర్జునుడి కోపాగ్ని 
వారిని చుట్టుముట్టక మానదు - అని నిష్కర్షచేసి నిజనగరానికి బయలుదేరాడు. 


ఉద్యోగపర్వ కథాసారం - 68 


విరటుడి (ప్రేరణతో యుద్దోద్యోగం పాండవపక్షంలో ప్రారంభమయింది. పాండవులు, విరాటరాజు, ద్రుపదుడు 
సైన్యాలతో ఊరివెలుపల గుడారా లెత్తించి తమ కనురక్తులైన రాజులవద్దకు తగిన దూతలను పంపారు. ఈ సంగతిని 
తెలిసికొన్న దుర్యోధనుడు కూడా తన బంధుమిత్రగణాలను సమీకరించటం మొదలు పెట్టాడు. ఇట్లా రెండువైవులా 
స్కంధావారాలు సైన్యాలతో సమృద్దమౌతూ ఉన్నాయి. 


ద్రుపద పురోహితుడి రాయబారం 


ద్రుపదుడు ధర్మజుడి అనుమతితో వయోజ్ఞానవృద్భుడైన పురోహితుడిని పిలిపించి ధృతరాష్ట్రుడి పాలికి దూతగా 
పంప నియోగించి ఇట్లా ప్రబోధించాడు - “నీవు మతిమంతుడవు, చతురవచన కోవిదుడవు, సమయజ్ఞుడవు, హితుడవు 
కాబట్టి పాండవార్థమై నిన్ను ధృతరాష్ట్రుడి పాలికి దూతగా పంపుతున్నాను. అతడు పుత్రమమకారం కలవాడు; కుటిలుడు. 
అతడి వర్తనం, ధర్మజుడి శీలం రెండూ నీకు తెలుసు. పాండవులకు రాజ్యభాగం అడుగుతూ ధర్మనిష్టతో మాటాడితే అతడి 
అనుచరులందరూ ఆగ్రహిస్తారు. గురుభీష్మాదుల హృదయాలు యుద్ధంమీదకు పోకుండా, దుర్యోధనుడు నంధికంగీకరించేటట్లు 
నిపుణంగా మాట్లాడాలి. బంధువుల కందరికీ పాండవులు పడిన పాట్లను వివరిస్తూ, ఎవరికి నచ్చేవిధం వారిపట్ల అనుసరిస్తూ, 
నీవు చెప్పేదే మంచిమార్గమని వారందరూ భావించేటట్లు పలకాలి. అంతేకాదు, అక్కడి అందరి మనస్సులూ ఇక్కడ 
వ్రాలేటట్టు ఎన్నిఉపాయాలు దొరికితే అన్నీ ప్రయోగించాలి. కృష్ణాదుల వాదాలు నీవు విన్నావు కదా! వాటికి అనుకూలంగా 
పాండవులకు తేజోలాభం కలిగేటట్లు కార్యం నిర్వహించాలి. కురువృద్దుల హృదయాలు గమనిస్తూ మసలుకొనాలి. నీ 
వాక్యసూత్రానికి సుయోధను డంగీకరించాడా - అదే అందరికీ సంతోషం కలిగిస్తుంది; ధర్మరాజుకు ప్రీతిని కలిగిస్తుంది. ఇక 
పోయిరా” అని హస్తినాపురికి పంపాడు. అతడు హస్తినాపురం వెళ్ళి కొన్నాళ్ళుండి ధృతరాష్ట్ర దుర్యోధన భీష్మాదులతో తగిన 
మాటలాడుతూ తగిన సమయంకొరకు ఎదురు చూచాడు. 


ఆ సమయంలోనే ఇరుపక్షాలవారు వారివారి మిత్రులను సాయమడిగే యత్నాలు సాగిస్తున్నారు. దుర్యోధనుడు 
అన్యరాజన్యులను అడిగినట్టుగానే శ్రీకృష్ణుడి సహాయం అడగడానికి దూతను పంపటం ఉచితం కాదని తానే స్వయంగా 
వెళ్ళాడు. శ్రీకృష్ణుడు తన మందిరంలో శయనించి ఉన్నాడు. దుర్యోధనుడు వెళ్ళి తలవైపున ఉన్నపెద్దగద్దెమీద కూర్చున్నాడు. 
అదే సమయంలో అర్జునుడు కూడా వచ్చాడు. అతడు శ్రీహరిపాదాలచెంత వినమ్రుడై నిలువబడ్డాడు. కృష్ణుడు నిద్ర లేచి 
ముందుగా అర్జునుడిని చూచి పలుకరించాడు; ఆ తరువాత దుర్యోధనుడిని చూచి సంభావించాడు. ఇద్దరినీ వచ్చిన వనిని 
గూర్చి అడిగాడు. రాబోవు యుద్ధంలో తనకు సహాయం చేయు మని అడగటానికి వచ్చానని దుర్యోధనుడు పలికి, వచ్చిన 
వారిలో తానే మొదటివాడు కాబట్టి అడిగే అవకాశం మొదట కల్పించుమని కోరాడు. 


శ్రీకృష్ణుడు అది కాదని, మొదట చూచినవాడు, చిన్నవాడు, అన్నచాటు వాడు అయిన అర్జునుడికి మొదట 
కోరుకొనే అవకాశం ఇచ్చాడు. తన బలాన్ని రెండు భాగాలు చేశాడు. నారాయణాఖ్యులైన పదివేలమంది గోపాలురు యుద్ద 
నిపుణులు ఒకవైపు, ఆయుధం పట్టక యుద్దం చేయక, సాయం చేసే తా నొక్కడూ ఒక్కవైపు ఏర్పరచాడు. ముందుగా 
అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుకొన్నాడు. దుర్యోధను డందుకు ఉప్పొంగి పోయి గోపాలురను తీసికొని వెడలి పోయాడు. 


ఆ తరువాత సుయోధనుడు బలరాముడి సహాయాన్ని అర్థించాడు. అత డెవ్వరి పక్షాన పోరనని చెప్పాడు. ఆపైన 
కృతవర్మను కోరగా అక్షౌహిణీ సైన్యంతో అతడి పక్షాన చేరాడు. 


పదివేల మంది నారాయణవీరులను కోరకుండా తన నొక్కని నెందుకు కోరుకొన్నావని శ్రీకృష్ణుడు అర్జునుని 
ప్రశ్నించాడు. అందుకు అత డిచ్చిన సమాధానం ఇది- 


శ్రీకృష్ణా! నేను రణంలో ఎవరి సహాయాన్నీ తీసుకోను. నీవా ప్రసిద్దుడవు. నీవు యుద్ధం చేస్తే నాకు పేరు రాదు. 
అంతేకాక నీ కెదురై విజయాన్ని సాధించటం దుర్లభం. విజయమూలమైన నీతోడు నాకుంటే చాలు. నీవు యుద్ధం 


ఉద్యోగపర్వ కథాసారం - 69 


చేయకపోయినా సంతోషమే. అందువలననే నిన్ను కోరుకొన్నాను. ఓ మహాత్మా! నా రథానికి నీవు సారథివై నన్ను ముందుకు 
నడిపించు. అపారకృపారసం నా మీద చిలికి నాకీ వరం ప్రసాదించు. ఇది నా చిరకాలవాంఛితం. మన్నించు” అని పార్టడు 
ప్రార్థించాడు. 


“అర్జునా! నీ అభిమతం తీర్చటం నాకు ఆనందం. తప్పక న్స్‌ రథసారథ్యం నిర్వహిస్తాను. పార్టసారథి అనే పేరుతో 
ప్రసిద్దిపొాందుతాను' అని అనునయించి కిరీటిని తీసికొని ధర్మరాజు వద్దకు వెళ్ళి పాండవులకు కార్యాలోచనంలో మార్గదర్శిగా 
వ్యవహరించాడు మాధవుడు. 


పాండవ దూతలు శల్య సహాయాన్ని కోరారు. అత డంగీకరించి పుత్రమిత్ర సేనాసమేతంగా బయలుదేరి ఉపప్తావ్యానికి 
అంచెలంచెలుగా యాత్ర సాగిస్తున్నాడు. దుర్యోధనుడు ప్రచ్చన్నంగా తనవారిచేత శల్య సైన్యానికి కావలసిన సౌకర్యాలన్నీచేయిం చాడు. 
దాని కతడు మెచ్చి పాండవదూతలే సహాయం చేస్తున్నారని భావించి వరమిస్తానని ప్రకటించాడు. సమయ మదేనని 
తెలిసికొని దుర్యోధనుడు శల్యుడి ముందుకు వచ్చి తన పక్షంలో చేరి యుద్ధం చేయుమని కోరాడు. దానికి కారణం- 
శల్యుడికి కౌరవపాండవు లిరువురూ సమానులేననీ, దుర్యోధనుడిని శల్యుడు ముందు చూచాడనీ పేర్కొన్నాడు. శల్యుడు 
దాని కంగీకరించాడు. కాని, ధర్మరాజుకు ఆ సంగతి చెప్పి వస్తానని ఉపపష్ణావ్యానికి వెళ్ళాడు. అతడికి జరిగిందంతా తెలిపాడు. 
ధర్మరాజు కూడా ఒక కోరిక కోరాడు. “మాపక్షంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథి. వారి పక్షంలో కర్ణుడి రథసారథిగా 
అశ్వహృదయం తెలిసిన నిన్నే కోరాలని భావించి ఉంటారు. కర్ణసారథ్యం వహించేటప్పుడు అర్జునుడికి విజయం కలిగేటట్లు 
సహాయం చేయాలని ప్రార్థించాడు ధర్మజుడు. శల్యుడు దానికి అంగీకరించాడు. కర్ణరథసారథ్యం చేసేటప్పుడు అతడి 
హృదయం వికలమయ్యేటట్ట్లు మాట్లాడి పరోక్షంగా పార్టవిజయానికి దోహదం చేస్తానని వాగ్దానం చేశాడు. కాలం కలిసి 
రానప్పుడు ఇంద్రుడు సైతం కొంతకాలం అజ్ఞాతంగా ఉండవలసి వచ్చిందనీ, కాలం కలిసివచ్చినప్పుడు సంపదలు 
కలిసివస్తాయనీ, అంతవరకు ఓర్పుతో జీవించాలని ఇంద్రోపాఖ్యానాన్ని చెప్పి ధర్మరాజును ఊరడించి, ప్రోత్సహించాడు. 


ఈ విధంగా కౌరవ పాండవులు బంధుమిత్రుల సహాయంతో సైన్యసమీకరణం చేసికొన్నారు. పాండవులకు ఏడక్షౌాహిణులు, 
కౌరవులకు పదకొండు అక్షాహిణులు చతురంగబలం సమకూరింది. రెండువైపులా స్కంధావారాలు రణోత్సాహంతో కయ్యానికి 
కాలుదువ్వుతున్నాయి. 


కురుసభలో ద్రుపదపురోహితుడి దూతవాక్యం 


ఈ వాతావరణంలో ధృతరాష్ట్రుడు ద్రుపదపురోహితుడి రాయబారాన్ని వినటానికి నిండుసభ తీర్చాడు. పురోహితుడు 
కౌరవేశ్వరుడికి, భీష్మాదులకు, దుర్యోధనాదులకు, సభాసదులకు అభివాదనం చేసి ఈ విధంగా ఉపన్యసించాడు. 


“ధృతరాష్ట్ర పాండురాజులు సోదరులు కావటంచేత వారి వారి పుత్రులు తండ్రుల సంపదలను పొందటం 
మీకందరికీ ఉచితంగా తోస్తుందని భావిస్తాను. మొదటి రోజులలో వారిద్దరూ అట్లా ఉండటం కూడా మనకు తెలుసు. 
పాండవులు బాహుబలంతో రాజ్య వైభవాన్ని పొంది ఉండగా వంచనతో దానిని ధార్తరాష్టులు గ్రహించిన విధం కూడా మీకు 
తెలుసు. ఈ పెద్దరాజు దీనికి అంగీకారం తెలిపాడు. ఇక ఏమని చెప్పేది? 


నారీరత్నాన్ని సభలోకి ఆ విధంగా తెచ్చి అందరూ చూస్తుండగా చీరలు కుప్పలుపడేటట్లు విప్పి, సంపదలు 
హరించి, మహారణ్యంలో నివాసం చేసేటట్లు చేసి, తేలికగా మాట్లాడినప్పటికీ అన్నింటినీ సహించగలిగే పాండవులు ఈ 
సంధి ప్రయత్నం చేయటంలోని విలువను గమనించవచ్చును. 


ధార్తరాష్ట్రుల వర్తనాన్నీ, పాండవుల వర్తనాన్నీ ఎటువంటి పక్షపాతం లేని బుద్దితో వివేచించి ధృతరాష్ట్రుడికి 
మీరందరూ తగిన హితవు చెప్పండి. 


పాండవులు కౌరవులతో పగను కోరటం లేదు. దానివలన ప్రజాక్షయం బాగా జరుగుతుంది కాబట్టి, దీనిని మీరు 
తేలికతనంగా తీసికొనవద్దు. వారు ధర్మపరులు కాబట్టి ఈ విధమైన న్యాయమార్గాన్ని అనుసరిస్తున్నారు. 


ఉద్యోగపర్వ కథాసారం - 70 


అందున్నవి ఏడక్షౌహిణులు, ఇందుకూడినవి పదకొండు అక్షౌహిణులు అని బలగణాంకాలను గణిస్తారీమో! 
రణభూమిలో బాహుబలఘునుడు భీముడు, సాహసవీరుడు సాత్యకి వేయి అక్షౌహిణుల పెట్టు. గాండీవాన్ని చేపట్టి 
యుద్దానికి సిద్దమైన బీభత్సుడి పరాక్రమం అప్రతిహతం. అతడిని ఎదుర్కొనటం కొండను పొట్టేలు ఢీకొనటమే. అంతే కాదు, 
వివిధోపాయ నిపుణుడు, అఖిలవిద్యాజాల సంవేది అయిన మాధవుడు పాండవుల పక్షంలో ఉన్నాడు. ఇక వారికి అసాధ్యమనేది 
ఏముంటుంది? కాబట్ట, సమయం మించిపోకుండా, ఆ మహాత్ములను పిలిపించి హితం, ప్రియం రెండుపక్షాలవారికి 
కలిగేటట్లు భావించి న్యాయంగా కొంతరాజ్యం వారి కిచ్చి కలిసి ఉండటంలోనే కలదు సుఖం”. 


ఈ విధంగా పలికిన పురోహితుడి సందేశం విని భీష్ముడు లేచి ఇట్టా అన్నాడు: “పాండవులు ఎటువంటి ఆపదలు 
పొందకుండా ఉండటం అయ్యో! నిజంగా ఎంత అదృష్టం! శ్రీకృష్ణుడితో కలిసి, ధర్మమార్గాన్ని అనుసరించి, ప్రశాంతచిత్తాలతో 
ఇటువంటి సాధుమార్గాన్ని అనుసరించటం కూడా చాలమేలే! అయితే! ఓ రాయబారీ! నీ ఉపన్యాసం విప్రస్వభావంతో 
వినేవారికి పరుషంగా ఉండటం చేత నీ మాటలు కార్యరూపంలో పెట్టటానికి ఇష్టపడతారా? నియమానుసారులై పాండవులు 
పడిన పాట్టన్నీ లోకానికి తెలుసు. పుణ్యాత్ములను వేధించటం తగదు. వారికి కూడా రాజ్యంలో పాలిచ్చి ధృతరాష్ట్రుడు వారిని 
కూడా తన సుతులవలె చూచుకొనటం న్యాయం. అట్లా కాకపోతే ధర్మరాజు శాంతమూర్తిగా ఉంటాడేమో కాని అర్జునుడు 
ఊరుకొనడు. అతడు మోహరిస్తే ఎదురునిలిచే మగవాడున్నాడా ఈ లోకంలో?” 


భీష్ముడి మాటలు కర్ణుడికి కోపం తెప్పించాయి. ఆవేశంతో అతడు ఇట్లా అన్నాడు.: “అందరికీ తెలిసిన ఈ 
విషయాలను పదేపదే చెప్పటం దేనికి? జూదం దుర్యోధనుడి పక్షాన శకుని ఆడాడు. ధర్మరాజు ఓడిపోయాడు. ఇందులో 
తప్పేమి ఉన్నది? అరణ్యానికి వెళ్ళిన ధర్మజుడు సమయం ముగియకుండానే బయటపడి తండ్రిపాలు మాకు రావటం 
న్యాయమని గడుసరితనంతో అడగటం తప్పు. అంతేకాక విరటుడు, ద్రుపదుడు తమతమ సైన్యాలను తనకు సాయంగా 
చేర్చి యుద్దానికి స్కంధావారాలను నిలిపి, ఇప్పుడు బలవంతంగా సగంభాగం కావాలని అడిగితే కురుపతి భయపడి 
ఇస్తాడా? అసలు ఇట్టా అడగటం న్యాయమేనా? - అని గద్దించాడు. భీష్కు డామాటలకు కటకట పడ్డాడు. 


“కర్ణా! నీవు బలే మొనగాడివయ్యా! ఎందుకు? వినేవాళ్ళు నవ్వేటట్లు పెద్దపెద్దమాటలు మాట్లాడతావు? 
అవక్రపరాక్రమశాలి అయిన అర్జునుడు నిన్న ఉత్తరగోగ్రహణయుద్ద్ధంలో ఒక్కడే మనల్నందర్నీ ఓడించి గెల్పాడు. నీవు 
రణరంగంలో అతడిని గెలవలేవు కాని మనరాజు కొలువులో మాటలలో మాత్రం గెలుస్తావు. అర్జునుడు ఆవులవెంట 
తరుముతూ వస్తుంటే దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసకాలం ముగిసిందా లేదా అని నన్ను అడిగినప్పుడు నీవు, 
ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వింటూ ఉండగా సమయం ముగిసిందని నేను చెప్పలేదా? -అని కోపగించాడు. 


మాటలు ముదురుతున్న ఆ తరుణంలో ధృతరాష్ట్రుడు కల్పించుకొని భీష్ముడిని భక్తితో బ్రతిమలాడి, కర్ణుడిని 
కసిరి, ద్రుపద పురోహితుడితో ప్రియ ముట్టిపడేటట్టు ఇట్లా అన్నాడు. “నేనూ, బంధువులు, మంత్రులు, పెద్దలు బాగా 
ఆలోచించి సమస్తప్రజలకు ప్రీతికలిగేటట్లు బిడ్డలపాలికి ఒక సౌమ్యుడిని పంపుతాను. అతడు నా అభిప్రాయం ప్రకారం 
వారితో కలిసి చర్చించి ఇకముందు నడువవలసిన తీరును నిర్ణయించుకొనటం కౌరవజాతి కంతా స్పష్టమైన మార్గం. కాబట్టి 
ముందుగా నీవు వెళ్ళు' మని సగౌరవంగా సాగనంపాడు. పురోహితుడు ధర్మరాజుకు జరిగినదంతా నివేదించాడు. 


సంజయుడి రాయబారం 
ధృతరాష్ట్రుడు పుత్రవృద్ధామాత్యసహితంగా కొలువుతీర్చి సంజయుడిని పిల్చి ఇట్టా చెప్పాడు:- 


“సంజయా! నీవు ఉపప్తావ్యంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళి వాసుదేవ సహితంగా వారున్నప్పుడు కలిసి, వారి 
దుఃఖం ఏవిధంగా ఉపశమిస్తుందో ఆవిధంగా సముచితంగా మాట్లాడాలి. మీ తండ్రి మీరు వనవాసక్షేశాన్ని తరించి 
అభ్యుదయం పొందటం విని చాల సంతోషించి నన్నిక్కడకు పంపాడని ముందుగా చెప్పుము. ధర్మరాజు నిండుకొలువున్నప్పుడు 


ఉద్యోగపర్వ కథాసారం - 71 


అతడిని దర్శించి అతడి తమ్ములకు, బంధువులకు సంతోషం కలిగించేటట్లు మాట్లాడుము; స్నేహాన్ని పాటించి తియ్యని 
మాటలతో కోపం తీరేటట్టు చేస్‌, ధర్మజుడు యుద్ధమని మనస్సులో తలంచకుండా ఉండేటట్లు శాంతవచనాలు పలుకుము; 
కలిసి ఉండేటట్లు యత్నించుము'- అని చెప్పి రథ మెక్కించి పంపాడు. సంజయుడు ఉపప్తావ్యం చేరి ముందుగా 
నరనారాయణులను దర్శించి తగురీతిగా మాట్లాడి, మరునాడు ధర్మరాజును నిండుకొలువులో కలిసికొన్నాడు. ధర్మజుడితో 
సంజయు డిట్లా మాట్లాడటం మొదలు పెట్టాడు: 


“ధర్మజా! పుణ్యాత్ముడవైన నిన్ను చూచి నేను ధన్యుడనైనాను. మీతండ్రి ధృతరాష్ట్రుడు మీ రిక్కడున్నా రని విని 
అత్యంత స్నేహపూర్ణమైన హృదయంతో మీ అందరి యోగక్షేమాలు తెలిసికొనటానికి నన్ను పంపాడు” - ఆ మాటలకు ధర్మరా 
జిట్లా అన్నాడు: 


“ఆ రాజుకు మాపట్ల ఉన్న దయ కారణంగా ఇట్లా సుఖంగా ఉన్నాం. నిన్ను పంపించిన మర్యాదకు నా 
మనస్సెంతో వికసించింది. ఆ మహారాజు పుత్రపౌత్రాదులతో క్షేమమే కదా! దేశంలో అరిష్టాలు లేకుండా శుభపరంపర 
కలుగుతున్నదా? ద్రోణకృపాశ్వత్థామలు కుశలమేనా? భీష్ముడు క్షేమమా? కౌరవు లాయనకు పెద్దతన మిచ్చి గౌరవిస్తారా? 
బ్రాహ్మణులకు నేను దానం చేసిన వృత్తులు నేటికీ చెల్లుతున్నాయా? ఎవరైనా దండెత్తి వచ్చినపుడు మా గాండీవిని, 
భీమసేనుడిని స్మరిస్తున్నారా? మొన్న ఘోషయాకత్రలో గంధర్వుల ఉదంతాన్ని అప్పుడప్పుడు మనసులలో నెమరువేసికొంటున్నారా? 
పక్షపాతం లేకుండా ఆలోచిస్తే అక్కడి వీరులలో అర్జునుడి చేత మానాన్ని, ప్రాణాన్ని దక్కించుకొనని వారెవరున్నారు? 
సంజయా! ఆ దుర్యోధనుడి మందిరంలో కార్యానికీ, ఖడ్డానికీ నేనే తగుదునంటూ చాతుర్యాన్ని ప్రదర్శించే కర్ణుడి ఆర్యత్వం 
ఇంకా చెల్లుతూనే ఉన్నదా?” అన్నాడు. ధర్మజుడి మాటలలో అధిక్షేపం తొంగి చూచింది. సంజయుడు సవినయంగా ఇట్లా 
అన్నాడు: 


“కురురాజు కొలువులో అవినీతులూ ఉన్నారు, నీతిమంతులూ ఉన్నారు. దురహంకారులూ ఉన్నారు. సత్త్వ 
సంపన్నులూ ఉన్నారు. వారిలో ఒకడు చెప్పిన మాట మరొకడు వినడు. వారి మాటకేం గాని, నా విన్నపాన్ని ముందు 
మన్నించుము. ధర్మజా! వెన్నెల వంటి తెల్లని చల్లని మనస్సుతో స్నేహం చేయాలని భావిస్తున్నావు నీవు. అదే అందరికీ 
క్షేమం. ఇంతవరకూ అది లేకపోయినా ఇకముందు తప్పకుండా ఉంటుందని మా ఆశ! ధృతరాష్ట్ర మహారాజుకు వార్థక్యంచేత 
మనస్సు ఒక విధంగా ఉండదు. అందువలన కొడుకు గర్వాన్ని నాడు మాన్సలేక మనస్తాపం పొంది ఇప్పుడు శాంతుడైనాడు. 
వారి చేష్టలనన్నింటిని పుణ్యాత్ముడవైన నీవు సహించి అజాతశత్రువనే కీర్తిని పొందగలిగావు. పాప నాశకమైన నత్పురుష 
జీవన పద్దతి గైకొన్నవారు హింసాపరులౌతారా? పాండుకుమారులు దుర్వారబలాఢథ్యులైనప్పటికీ శాంతస్వభావులు కావటంచేత 
ఆగ్రహాన్ని ప్రకటించి అధర్మాన్ని ఆచరించరని లోకులందరూ మిమ్మల్ని గురించి భావిస్తున్నారు. నరవరా! మీ తము్ములూ, 
వాసుదేవుడూ, ఆప్పులూ, బంధువులూ కూడి ఉన్నప్పుడు మీతో మీ తండ్రి చెప్పమన్న మాటలు నీకు వినిపిస్తాను - అన్నాడు 
సంజయుడు. ధర్మజుడు సంజయుడి మాటలలోని నాన్చుడు స్వభావానికి విసిగి అధిక్షేపాత్మకంగా అతడికి తమ్ములను, 
గోవిందుడిని చూపించి రాజేమని చెప్పుమన్నాడో త్వరగా నివేదించుమన్నాడు. 


సంజయుడు కృష్ణుడికి, భీమాదులకూ, పాంచాల మత్స్య భూపాలురకూ పేరుపేరున నమస్కరించి, ధర్మజుడి 
ముందు చేతులు ముడుచుకొని వినయంగా ఇట్లా మాట్లాడ నారంభించాడు - 


“ధృతరాష్ట్ర భూపాలుడు ప్రశాంత చిత్తంతో నన్నిక్కడకు పంపేటప్పుడు నారథం దగ్గరికి త్రానే స్వయంగా వచ్చి 
ఎంతో ఆప్యాయంగా ఈ మాటలు చెప్పాడు. మీరు సావధానంగా వినండి. మీ వంటి ధర్మజ్ఞాలు, శాంతులు, అయిన 
ప్రసిద్ధులు చులకనైన పనులు చేయటం ఎ విధంగానూ న్యాయమౌతుందా? ధర్మరాజా! మడుగు చీరలో మసి చేరినట్లు 
దుర్యోధనుడి వలన కురుకులం కల్మషమైపోయింది. అయితే, ఆ కల్మషాన్ని పాపగల సమర్దుడవు నీవే! ఓ దయామయా! 
యుద్దం జరిగితే జయాపజయాలు ఎ వైపు కలిగినా అవి సుఖాన్ని కలిగించవు. రణరంగంలో బాలురను, వృద్ధులను, 
బంధువులను, గురువులను చంపిన తరువాత ఆ సుఖాలు మాత్రం దేనికి? నీకు హరి పెట్టని కోట; భీమార్జున సాత్యకి 
విరాటాదులు మహావీరులు. వీరందరూ యుద్ధ భూమిలో నిలిస్తే దేవతలే ఎదుర్కొనటానికి భయపడతారు. అయితే, ఆ 
వైపూ తక్కువవారు లేరు. ద్రోణ భీష్మ కృపాశ్వత్థామ కర్ణశల్యాదులు ఒక్కొక్కరు అజేయులు. వారందరు కలిసి వస్తే 


ఉద్యోగపర్వ కథాసారం - 72 


పరమేశ్వరుడైనా జయించటం కష్టం. ఇటువంటి మీ ఉభయ పక్షాలకు అన్యోన్య కలహం మేలుకాదు. ఈ సభలో ఉన్న 
వాసుదేవాదుల కందరికీ చేతులెత్తి మైొక్కుతున్నాను. మీరందరూ అసూయ మాని, కరుణామయుడైన ధర్మరాజును 
క్రోధశాంతి పొందుమని కోరండి. యుద్దాన్నుండి ఉపశమిస్తే భీష్మాదులు కూడా సంతోషిస్తారు. సర్వలోకం సమ్మతిస్తుంది.' 
అని ధర్మజుడి ఎదుట వినముడై నిలువబడ్డాడు. అపుడు ధర్మజు డిట్టా అన్నాడు = 


“సంజయా! నా మాటలలో స్నేహమనేది ఒక్కటే నీ చెవులకు వినిపించింది. కయ్యము లేకుండా ఉండండని 
మమ్మల్ని నీవు కోరుతున్నావు. బాగానే ఉన్నది. కయ్యం లేకుండానే దానివలన కలిగే అర్థసిద్ధి చేకూరితే ఇక వేరే కయ్యం 
చేయవలసిన పనేముంటుంది? ధృతరాష్ట్ర మహారాజు ద్యూత సభలో తాను నీతి మార్గానికి నీళ్ళువదిలి వక్రంగా వ్యవహరించాడు. 
ఇప్పుడు మాకు మాత్రం బుజుమార్గంలో నడవండని నీతులు చెపుతున్నాడు. తమవలెనే ఎదుటివారిని గూడా భావించాలి. 
అట్లాకాక - “మాకు కుడుమిచ్చి మీరు వ్రక్క తీసుకోండి” అన్న సామెతగా వ్యవహరిస్తే పొందు కుదురుతుందా? 


మేము సంపద లేనివారమై ఉంటే అశక్తులమని లెక్కకట్టి మమ్మల్ని పిలిచి, గౌరవించి, రాజ్య మిచ్చేంత వెర్రివాడా 
మహారాజు? అతడి సలహాదారుల బుద్దిని, కొడుకు కోరికను మన్నిస్తాడు కాని, ధర్మాన్ని పరిగణిస్తాడా? ఎందుకు మీకీ వృథా 
ప్రయాసలు? మానండి. ఆయన చరిత్రం నీకూ మాకూ ఈ నాటి వింతయా? ఎన్నడైనా తగిన మాటలు చెప్పి కొడుకును 
మాన్ప్సగలిగాడా? పై పెచ్చు విషం త్రాగినా అతడే వీరుడని నమ్ముతాడు. ఆనాడు జూదపు సిరి వద్దని పెద్ద లనలేదా? 
దానిని ఆయన పెడచెవిని పెట్టలేదా? ఇక ముందు కూడా ధృతరాష్ట్రుడు దుర్యోధన శకుని కర్ణాదులు తన నే వైపు 


(2) 


నడిపిస్తారో ఆ మార్గాన్నే అనుసరిస్తాడు. ఆయన పద్ధతి మార్చుకొంటాడా? 


నీవు ఉత్తముల పద్ధతిని గురించి ఉపన్యసించావు. నీకు ఆ దుర్యోధనుడి అవినయం అనివార్యమని తెలియదా? 
లేక తెలిసిన అజ్ఞానమా? అతడికి శ్రీకృష్ణుడంటే లెక్కలేదు. అర్జునునికి ఎదురుగా కర్ణుడున్నాడని నమ్మి అహంకరిస్తాడు. 
ద్రోణ భీష్మ కృపాశ్వత్థామ కర్ణ దుర్యోధనాదులు యుద్దా లెట్లా ఆశాపాశాలో పూర్వం గ్రహించలేదా? బంధువుల పరాక్రమాలు 
తెలిసి కూడా చావును వరించి యుద్దాన్ని కోరుతున్నారు. ఇక కపిధ్వజ కాంతులు వారిని అంధీభూతులను చేయక తప్పదు. 


నీవు ముందుగా మమ్మల్ని పొగిడావు. ఆ తరువాత కౌరవులను గెలవటం అసాధ్యమన్నావు. నే నీ మాటకు 
అంగీకరించను. నీవు పక్షపాతం లేకుండా మాట్లాడి ఉండవలసింది. అది అట్టా ఉండనీ. అవమానాలు పొంది కూడా మేము 
ఓర్పును ప్రదర్శించాం. నీకూ ఈ వివరాలన్నీ తెలుసు. వాటి నన్నింటినీ మా తండ్రి తలంచి మా కెటువంటి కీడు రాకుండా, 
మేము మరొకవైపు పోకుండా, లోకం మెచ్చేటట్లు మమ్మల్ని తనవద్దకు పిలిపించుకొని, రాజ్యంలో భాగం మాకిమ్మని 
కొడుకుల కాజ్ఞాపించి, ఇంద్రప్రస్థాన్నో మరొక నగరాన్నో మాకు రాజధానిగా చేసి ఏలుకొమ్మనటం సముచితం కాదా! అని 
కొంత రోషాతిశయంతో అన్నాడు ధర్మరాజు. సంజయుడు మరలా ఇట్లా సంభాషణ సాగించాడు. 


“ధర్మజా! ఎదుటివారు ఎన్ని తప్పులు చేసినా వాటిని ప్రక్కకు త్రోచి ఓర్పును ప్రదర్శిస్తావు కాబట్టి, నీ విన్ని మాటలు 
అన్నా తనివి తీరక నీకు నేను ఇంకా మనవి చేస్తాను. నిజంగా నీ గొప్పతనమంతా నీ అహింసా ప్రవృత్తిలో, నీ మచ్చ 
లేని చరిత్రంలో ఉన్నది. ఒకవేళ కౌరవులు దుర్మార్గులై రాజ్య భాగం ఇవ్వకుండా మీకు అన్యాయం చేశారే అనుకొందాం. 
మీ నడవడికి రక్తపు కూడు కంటే భిక్షాన్నమే సముచితం. అది ఎట్టాగంటావా? రాజసూయాధ్వరం చేసి దేవతలను మెప్పించి 
శాంతి దాంతులతో సకల లోకాలు కీర్తించగా బ్రతికిన పుణ్యమూర్తివి నీవు. అట్టి నీ పవిత్ర చరిత్రం హింసా కళంకితం 
కావటం ఉచితం కాదు. అంతే కాదు. అలనాడు అవినయంతో మాయాద్యూతం కల్పించి అంతటి అవమానం చేసిన వారిని 
వారి గర్వం చెల్లేటట్లు చేసి లోకుల చేత వారు తిట్లు పడేటట్లు ఎందుకు చేశావు? ఓర్పే సంపదగా ఇంతవరకు అడవులలో 
ఇడుమల నెందుకు అనుభవించావు? ఇంత ఉత్తమ పథంలో సాగి, ఇప్పుడు క్రూర పద్దతిలో ప్రవేశించి బంధువులను, 
గురువులను వెదకి వెదకి వధించటం సౌఖ్యమా? అది ఆర్యనింద్యం; అస్థిరం. 


ఉద్యోగపర్వ కథాసారం - 73 


హాలాహలం వంటి కోపాన్ని మింగుకొనటంలో ముందుగా శివుడిని చెప్పి తరువాత నిన్ను పేర్కొనాలి. అటువంటి 
వాడవు ఆ గుణాన్ని పాటించి అనంత కీర్తిని గడించాలి' అని ప్రబోధించాడు. 


దానికి సమాధానంగా ధర్మరా జిట్టా అన్నాడు - 


“సంజయా! నీవు పలికింది యధథార్థమే. లోకంలో కొన్ని చర్యలు పైకి చూస్తే ధర్మాలవలె అనిపించినా చివరకు 
అధర్మాలై చెడిపోతాయి. కొన్ని అధర్మాలుగా గోచరిస్తూనే చివరకు ధర్మాలై రూపొందుతాయి. కాబట్టి నన్ను నిందించ 
దలచుకొన్నట్టయితే నను చేస్తున్నది ధర్మమనో అధర్మమనో నిరూపించి మరీ దూషించుము. కోపాన్ని పోగొట్టుకొనాలి. 
అహింసయే ఉత్తమ ధర్మం - ఇవి ధర్మాలే కదా! వంశానికి కళంకం తెచ్చేవారు, లోక కంటకులు అయిన పాపాత్ములను 
నిర్మూలించటం కూడా ధర్మమని పెద్దలు చెప్పారు. అది అట్లా ఉండనీ. రాజులకు యుద్ధం చేయటం ధర్మమా? 
అధర్మమా? నీవే చెప్పుము. 


మనందరికీ ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం అని శాసించటానికి వాసుదేవు డున్నాడు. మన కీ వితర్కం దేనికి? 
ఇతడు ధర్మాధర్మవిదులకు గురుడు, కార్యాకార్య నిరూపకులకు శిక్షకుడు, ఉచితానుచితజ్ఞాలకు ప్రదర్శకుడు, యదుభోజ 
అంధక వృష్టి సంజయ కేకయ ప్రభృతులైన ప్రభువులందరూ ఆయన ఆజ్ఞ చొప్పున ధర్మమార్గంలో నడుస్తున్నారు. విశేషించి 
గోవిందుడి బోధయే సమస్త పురుషార్ధాలకూ మూలం కావటం చేత అతడి మాట అవశ్యం అలంఘనీయంి - అని 
ధర్మరాజు పలుకగా శ్రీకృష్ణుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. 


'నే నెప్పుడూ పాండవుల మేలు కోరేవాడిని. ధృతరాష్ట్రుడు కూడా పుత్ర పౌత్రవంతుడు. అతడికి కూడా కీడెందుకు 
కలగాలని మనసులో అనుకొంటూ ఉంటాను. ఆ రాజు తెలివితో నిన్నిక్కడికి పంపి నిండుమనసుతో వీరి యోగ క్షేమాలు 
తెలిసికొనటం నాకెంతో సంతోషంగా ఉన్నది. నీవు సముచితంగా వచ్చి స్నేహం, ధర్మం వినయం తేట పడేటట్లు 
మాట్లాడటం కూడా నాకు సమ్మదాన్ని కలిగించింది. ఇట్లా అన్నీ కలిసికట్టుగా ఏర్పడినా ధర్మరాజు మాటలు చూడగా సంధి 
జరిగే పద్ధతి కనపడటంలేదు. అది అంతే.... దుర్యోధనుడు మత్తుడు. చివరకు అందరూ కలిసిఉండటం అనే మాట ఎట్లా 
కలుగుతుంది? ధృతరాష్ట్రుడి మనసు మనకందరికీ తెలుసు కదా! ఆ రాజు నెరపే స్నేహాన్నీ, ఒలక బోసే వాత్సల్యాన్నీ, 
నీ వెన్నో తియ్యతియ్యని మాటలలో చెప్పావు. బాగుంది. కాని, పాండవులు తమకు రావలసిన రాజ్యభాగం పొందకుండా 
వట్టి వట్టి నేర్చు మాటలతో సరిపుచ్చుకొంటారా? 


పాండవులు పెద్దగా పట్టించుకొనకుండా శాంతులై కౌరవులతో కలిసి ఉండటానికి కోరుకొంటే మంచిదే. ఓర్పు 
దయ ప్రకటించటం న్యాయమే. అయితే, తమకు న్యాయంగా రావలసిన రాజ్య భాగం తండ్రి పంచి ఇవ్వలేదని తెంపు 
చేసి యుద్దాన్ని వీరు ప్రకటించినా అది ద్రోహమౌతుందా? ఈవిధంగా అవమానాలు పడుతూ తలవంచి బ్రతికిన దానికంటే, 
ఉజ్జ్వలులై ఎదుర్కొనటమే మేలు. నాకు చూడ పాండవులకు యుద్దమే శరణ్యంవలె కనబడుతున్నది. క్షత్రియులకు 
యుద్ధం ధర్మం. రాజులు ఇచ్చేవారే కాని వేడుకొనేవారు కారు. న్యాయార్జిత విత్తంతో జీవిస్తున్నప్పుడు అన్యాయంగా వారి 
ధనాన్ని ఎవరైనా అపహరిస్తే అప్పుడు శస్తాస్త్ర ధర్మాలను ఇంద్రాదులు చెప్పారు. 


కౌరవులు క్రిందుమీదు లెరుగకుండా అధర్మమార్గాన నడిచేవారు. నీ విక్కడ చెపుతున్న ధర్మాలను కౌరవులకు 
కూడా చెప్పవద్దా? లోకంలో జూదా లాడలేదా? కౌరవులు తులువలు కాకపోతే ద్రౌపదిని నిండుసభలో పలువురు చూస్తూ 
ఉండగా పగపట్టి అంతగా అవమానిస్తారా? అప్పుడు భీష్మాదులైన పెద్దలందరూ నోరెత్తకుండా ఊరకున్నారు. అప్పుడు 
ధృతరాష్ట్రుడు నోరెత్తి తన కొడుకులను కోపగించి ఆ దుష్కృత్యాన్ని మాన్నినబ్లెతే నా మనసే కాదు లోకులందరి మనసులూ 
సంతోషించి ఉండేవి. నిందిస్తూ నిండు కొలువులోకి జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు ద్రౌపదిని లాక్కొని వచ్చి నిర్ణయతో 
అవమానిస్తూంటే మామ ఆ సతి యేడ్చుకు ఎట్టా ఓర్చుకొన్నాడు? ఆ సన్నివేశాన్ని ఎట్టా సహించాడు? అంతగా సహించిన 
ఆ రాజు ఈ నాడు ఇంతగా వీరిని ప్రేమిస్తూ యోగక్షేమాలు తెలిసికొనటానికి నిన్ను ఇంతగా పంపాడు. ఇది ఎట్లా 
సాధ్యపడింది? 


ఉద్యోగపర్వ కథాసారం - 74 


అలనాడు నిండు సభలో “ఇది కూడదు” అని అడ్డుపడే వాడు లేక అందరూ ఊరుకుంటే ద్రౌపది తనను తాను 
రక్షించుకొనే అదను ఏర్పడింది కాబట్టి సభలో అవమానం తప్పింది. పాండవులు బ్రతికి పోయారు. లేకపోతే ఆ కీడు 
రాజకుమారులు సహించదగిందేనా? సంజయా! అప్పుడు కర్ణశూలాలుగా కర్ణుడన్నమాటలు నీవు వినలేదా! 


“లే రిచట మగలు నీకును । వీరలు జూదమున వోడి విడిచిరి నిన్నున్‌; 
వారిజలోచన! నీపై | గూరిమి గల మగని వెదకి కొను మొరు ననండే?” (ఉద్యో. 1.250) 


ఈ మాటలు నరుడి హృదయంలో ములుకులవలె గుచ్చుకొంటూ దుర్భర వేదనను కలిగిస్తున్నాయి. ఎప్పుడన్నా ఆ రాజు 
దీనికి చికిత్స చేయటానికి యత్నించాడా? ఆ దుశ్శాసనుడు పాండవులను గొడ్డువోయిన వారనీ, పౌరుషం లేనివారనీ 
అనరాని, వినరాని మాటలెన్నో అని కించపరిచాడు. వాటి కేవైనా పలికాడా ఆ రాజు? కాబట్టి ఈసంధి కార్యం సంఘటించటం 
అసంభవమని నేను భావిస్తున్నాను. అయినా - 


పాండవులను ప్రార్థించి, హస్తినాపురానికి నేను వచ్చి, కౌరవులకు బుద్దిగా చెప్పి, రాజ్యభాగాన్ని ఇప్పిస్తే, వారు 
మృత్యుపాశాలనుండి తప్పించుకొంటారు. అన్యాయం కాని నామాటలు వారు మన్నించారా సరి, లేక లెక్కలేకుండా 
వెక్కిరించారా వారు పాండవ బాణాగ్నితో కాదు, స్వీయలోభాగ్నిలోనే పడి మగ్గిపోతారు. నా తలపులో ఇరు పక్షాలవారి 
కలరూపు ఇటువంటిది - 


“రోషమయ మహాతరువు సుయోధనుం, డురు | స్కంధ మందులోన. గర్జు6 డలరు6 
గొమ్మ సౌబలుండు, గుసుమ ఫలములు దు । శ్నాసనుండు, మూల శక్తి తండ్రి”. 


“ధర్మజుండు ధర్మతరు; వర్దునుండు ఘన । స్కంధ, మనిల సుతుండు శాఖ, కవలు 
పుష్పఫలము, లేను భూసురులును వేద | ములు దదీయమైన మూల చయము.' (జఉద్యో.1.355,356) 


ఈ రెండింటిలో సారవంతమైన దేదీ? కాని దేదీ? అని మనం విచారించాలి. అయినా వీరిద్దరి మధ్య అసూయ అనవసరం. 
వీరిరువురూ కలిసి ఉండటం ఉచితం. ఎట్లాగంటే - ధృతరాష్టుడూ, అతడి పుత్రులూ అరణ్యం వంటివారు. అందులో 
పాండవులు సింహాల లాంటివారు. సింహాలు లేని వనాన్ని జనం నిర్భయంగా నరుకుతారు. వనగర్భంలో ఉండని 
సింహాలకు వేగంగా చేటు చేకూరుతుంది. కాబట్టీ వీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసి ఉండటం సమంజసం. ధృతరాష్ట్రుడు 
పాండవులను దరికి చేర్చి తన కొడుకులవలె చూచుకొంటే వారు శత్రుమర్దనానికి పనికి వస్తారు. తన సేవలకూ ఉపకరిస్తారు. 
నేను ఈ పని మీద హస్తినాపురానికి వస్తాను. ఆ రాజు నాయత్నానికి ఒప్పుకొన్నా సరే లేదా ఒప్పుకోకపోయినా సరే. దానిని 
బట్టి మేము వ్యవహరిస్తాం. 


కృష్ణుడి మాటలు వినిన సంజయుడు తాను వచ్చిన పని అయినదని తెలిసికొని ధర్మజాదుల వద్ద అనుమతి 
వేడుకొన్నాడు వెళ్ళటానికి. తాను మాట్లాడిన మాటలలో దగనివి ఏమీ లేవుకదా? అని ప్రశ్నించాడు. అందుకు ధర్మజు డిట్లా 
అన్నాడు - “నీవిక పోయి రావచ్చును. ఇందరు వింటుండగా ఇంత వివరంగా నీవు మాట్లాడావు. నీ మాటలలో ఉచితములు 
కానివి ఉన్నాయా? అట్టా అని ఎవరంటారు? ఎదుటివారి స్థితిగతులను చెప్పటంలో నీవు ఎటువంటి ఇబ్బందులూ పడవు. 
అవినయాన్ని, కాఠిన్యాన్ని నీపలుకెప్పుడూ పొందదు. ఇటువంటి పనులు నిర్వహించటానికి నీవుగాని విదురుడు గాని 
తగినవారు' అని పేర్కొని కరిపురంలో ఉన్న పెద్దలకు, పిన్నలకు, రాజలోకానికి, పరివారానికి అనువైన సంభావనలను 
అందించాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడు నిండు కొలువుండగా కొన్ని మాటలు చెప్పుమన్నాడు. 


“ఓ పుణ్యాత్ముడా! నీ బలంచేతనే పాండవులు ఆపదలేమీ లేకుండా ఆప్త బంధువులతో కలిసి సుఖంగా ఉన్నారు. 
వారిని వారి తండ్రిగారి రాజ్య పీఠంమీద నిల్పి, ప్రభుత్వ మిచ్చి బాల్యంలో పోషించావు. ఇప్పుడే మాత్రం దయలేకుండా 
వారికి అహితం కావాలని కోరటం న్యాయమా? దానితో సంతోషించవద్దు. అంతకంతకు రాజ్యాశ పెరిగితే నిలువరించటం 
కష్టమౌతుంది. కాబట్టి శత్రువులందరు బెదరి చూడగా కలిసి ఉండటం మంచిది. 


ఉద్యోగపర్వ కథాసారం - 75 
మా తాత భీష్మాచార్యులతో ఇట్లా పలకండి - 


“శంతనుడి వంశం అంతరించిపోకుండా నీవే నిలిపావు. అట్లాగే నీ అభిప్రాయాన్ని అనుసరించి నీ మనుమల 
కందరికీ పొందు కుదిర్చి, అధర్మ వృత్తికీ, చావుకూ వారిని దూరం చేయగలిగితే పండితులందరూ మెచ్చుకొంటారు.” 


ఆ సమయంలో అచ్చటివారందరూ వినేటట్టు దుర్యోధనుడితో ఈ విధంగా చెప్పుము- “'బాహుబలాథ్యులను 
బలహీనులవలె బయటకు పంపిన వెర్రితనం, చాలకాలం అడవులలో కొండలలో బాధలు పెట్టిన పరుసదనం, సభలో 
పాంచాలిని ఆ విధంగా తలపట్టి ఈడ్చిన తులువతనం- వీటి నన్నింటినీ ధర్మరాజు సహించాడు. నిజం. కురుకుమారులను 
రణరంగానికి బలిపెట్టబోకుము. ఇతరుల సొమ్ముకు ఆశపడబోకుము. వారి పాలు వారికిచ్చి కలిసి బ్రతకటం మంచిదనుము. 
మేము కలహాన్ని కోరకుండా పొందుకోరటం తనకే మేలవుతుంది. తన మనస్సులో ప్రజ్వలించే ఆశాజ్వాలను ఆర్బటానికి 
ఎవరూ ప్రయత్నం చేయరు. కాబట్టి నేను బుద్ది చెప్పవలసి వచ్చింది. తన వద్ద ఉన్నంతమంది మహావీరులు మరెక్కడా 
లేనిమాట నిజం. మావైపు ధర్మం ఉన్నది. అఖిలలోక సేవితుడైన కృష్ణుడు మాకు రక్షగా ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని 
గెలవటం తనకు సాధ్యం కాదు. 


అది అట్లా ఉండనీ, నేను భీమసేనాదులకూ, తమకూ పెద్దవాడను కావటం చేత వీరూ, మీరూ నా ప్రార్థనను 
భంగం చేయకుండా శాంతి దాంతులను వహించి నన్ను అలజడి పెట్టకుండా యుద్దం మాని ఎవరి సంపదలు వారు 
తీసికొని సుఖంగా ఉండటం మంచిది. అది పెద్దలకూ బుద్ధిమంతులకూ సంతోషం కలిగిస్తుంది. మాకు పెద్దగా రాజ్యభాగం 
ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా కుశస్థలం, వృక్షస్థలం, వాసంతి, వారణావతం చాలు; కాదా ఎక్కడైనా పాండవులైదుగురు 
కలిసి ఉండటానికి వీలైన తావులు ఇస్తే చాలు; సర్వ శాంతి సమకూరుతుంది. బంధుమిత్ర పుత్ర గురు జనాదులతో 
అందరూ బ్రతికి సుఖంగా జీవించవచ్చును. ఇది నా అభిమతంగా ఆ మహాపురుషుడికి తెలియ జెప్పు మని ధర్మజుడు 
విశదపరిచాడు. 


సంజయు డందరికీ నమస్కరించి బయలుదేరాడు. అర్జునుడు అతడితో ఇట్లా అన్నాడు - 


“సంజయా! నీవు మాకు బాలసఖుడవు. మాబాల్యం నుండి కౌరవ పాండవుల తీరు నీకు తెలియనిది కాదు. మా 
భీమసేనుడనే మత్తగజాన్ని నాడూ, నేడూ ధర్మజుడి దయాతిశయమనే అంకుశం నిలువరిస్తూ వస్తున్నది. లేకపోతే వారి ఆట 
ఎప్పుడో కట్టి ఉండేది. ఈ నయ విక్రమ విచార క్లేశాలు వారి కెందుకు?” అని సాధిక్షేపంగా పలికి సవ్యసాచి సగౌరవంగా 
సంజయుడిని హస్తినాపురానికి సాగనంపాడు. 


సంజయుడి నివేదిక 


సంజయుడు సంజవేళకు రాజధాని చేరాడు. అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి తన రాక ఎరిగించాడు. 
సూత్రప్రాయంగా తన సంధియత్నాన్ని వినిపించాడు - 


య 


అనయము వుట్టె జూదమున; యప్పుడ యెంతయు చిచ్చు వెట్టి కా 

ల్పినయది నీ యుపేక్షయ; వశీకృత చిత్తుండు ధర్మసూతి మె 

త్తని పులి; యెల్లవారలు నధర్మము నీ పయి బెట్టునంతకు 

న్వినండును గానండుం; బిదప నీకును నాకు మరల్పవచ్చునే?” (ఉద్యో. 2.14) 
వివరంగా మరునాడు నిండుకొలువులో వినిపిస్తానని సంజయుడు తన నివాసానికి పోయాడు. సంజయుడి మాటలు 


ధృతరాష్టుడిలో అలజడి రేపాయి. రాత్రి నిద్ర పట్టలేదు. విదురుడిని పిలిపించుకొని మనశ్శాంతికొరకు రాత్రంతా నీతులు 
చెప్పించుకొన్నాడు. “ధర్మరాజును వదలిపెట్టబోకుము; దృఢమతితో కొడుకులకు, మంత్రులకు నచ్చచెప్పి పొందు కుదిరేటట్లు 


ఉద్యోగపర్వ కథాసారం - 76 


సాధించుము. దానివలన ధర్మం, కీర్తి లాభం కలుగుతాయి” - అని విదురుడు బోధించాడు. ధృతరాష్ట్ర డతడి మాటలకు 
అంగీకారాన్ని తెలిపాడు. అంతటితో మనశ్శాంతి కుదరక విదురుడి సంకల్పంతో సనత్సుజాతుడిని పిలిపించుకొని అతడివలన 
అధ్యాత్మ తత్వాలను శ్రవణం చేశాడు. అంతలో తెల్లవారింది. 


ధృతరాష్ట్రుడు కొలువు తీర్చాడు. సంజయుడు తన రాయబారపు వృత్తాంతాన్ని పూసగుచ్చినట్టు చెప్పటం 
ప్రారంభించాడు. ధృతరాష్ట్రుడు వివిధాంశాలను గ్రుచ్చిగ్రుచ్చి అడిగి వివరాలు తెలిసికొన్నాడు. అతడు వాసుదేవుడి అభిప్రాయాన్ని 
గురించి సంజయుడిని మొదట ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు సత్యభామా ద్రౌపదులు అర్షునుడు కలిసి ఎకాంత మందిరంలో 
ఉండగా సంజయుడిని లోనికి పిలిపించుకొన్నాడు. దానివలన వారికి ధృతరాష్ట్రుడి మీద ఉన్న అనురాగం వ్యక్తమౌతుందని 
చెప్పాడు. నరుడి తొడలపై పాదాలుంచి నారాయణుడు శయనించి ఉన్నాడనీ, సంజయుడిని చూచి ఇరువురూ వినయంతో 
పలకరించారనీ చెప్పాడు. వారిరువురు కలిసి ధర్మజుడి ఆజ్ఞలు పాటిస్తారట! వారిని కాదని ఎదుర్కొనటం యముడి శిరస్సు 
తెంచటమే కదా అని హెచ్చరించాడు. 


అలుగుటయే ఎజుగని అజాతశత్రుడు అలిగాడంటే నీళ్ళలో అగ్ని పుట్టిందన్నమాటే! ఆ అగ్ని ఆర్పే పద్ధతి లేదు. 
కాబట్టి నేర్చుతో మీరు పనులు సాగించుకొనాలని గోవిందుడు ధృతరాష్ట్రుడిని ప్రబోధించినట్లు సంజయుడు తెలియపరిచాడు. 
“గాండీవి రథానికి సారథినై అశ్వాలను తోలుకొని వస్తున్నప్పుడు కపిధ్వజచ్చటలు చూచి మీరు మూర్చపోతారు; కిరీటి 
బాణాలు చవిచూచి విచ్చిపోతారు' అని కృష్ణుడు హెచ్చరించాడు. అప్పుడు భీష్మ ద్రోణుల ప్రావును కర్ణుడి గర్వాన్ని 
నమ్ముకొని ఉన్న దుర్యోధనుడి దురదృష్టాన్ని స్మరిస్తూ నిశ్చేష్టుడ నయ్యానని సంజయుడు చెప్పాడు. 


ఆ తరువాత ధృతరాష్ట్రుడు అర్జునుడి సందేశాన్ని వినిపించుమని అడిగాడు. సవ్యసాచి పాండవ వాసుదేవ 
పరాక్రమాలను పేరు పేరున వర్ణించి చెప్పిన విధానాన్ని వివరించాడు సంజయుడు. ఆ మాటలు విని భీష్ముడు 
దుర్యోధనుడితో ఇట్లా హితవు చెప్పాడు - 


“పార్థ వాసుదేవులు కలిసి ఏ వైపుండి యుద్దానికి వస్తారో ఆ వైపు హరుడు కూడా కన్నెత్తి చూడలేడు. నీవు నే 
నెన్ని హితవులు చెప్పినా వినవు. బహుశః కౌరవులకు చేటుకాలం దాపురించినట్టుంది. ఈనాడు నా హితవు వినకపోతే రేపు 
యుద్దంలో వారు పడిరి వీరు పడిరి అనే మరణవార్తలే వినవలసిన కాలం రావచ్చును. నీకు శకుని కర్ణ దుశ్శాసనుల 
మాటలే చెవి కెక్కుతాయి. అవే నీకు ఎగ్గును కలిగిస్తాయి.” - అన్న మాటలు విని కర్ణుడు భీష్ముడిపై మండిపడ్డాడు. అప్పుడు 
ఉత్తర గోగ్రహణ సమయంలో కర్ణుడు అర్జునుడి చేత పొందిన పరాభవాన్ని భీష్ముడు జ్ఞాపకం చేశాడు. అర్జునుడి వంటి 
విలుకాడిని నేను భూతలంమీద చూడలేదని ప్రశంసించాడు. 


భీష్ముడి మాటలు లెక్కచేయకుండానే ధృతరాష్ట్రుడు సంజయుడి వైపు తిరిగి ధర్మజుడి అభిప్రాయాన్ని గురించి 
అడిగాడు. ఒక్కమాటలో చెప్పాలంటే - 

“వినుము నరేంద్ర! పాండు పృథివీపతి యగ్రసుతుండు సంధి సే 

యన మది గోరు; మీరు తమ యయ్య సగంబును భూమి యీక త 

క్కిన మజి కాని ముంద రొక కీడు. దలంపండు; మీ బలంబు నె 

ల్లను మది. జీరికిం గొనండు లావున నేల. గొనం దలంచినన్‌.” (ఉద్యో. 2.170) 


ధర్మరాజు భీమాదుల పరాక్రమాలను తెలిపిన పద్ధతిని కూడా సంజయుడు స్పష్టపరిచాడు. ధృతరాష్ట్రుడు భీమసేనాదుల 
బలాలను విని భయకంపితుడయ్యాడు. అతడి భయాన్ని తొలగించటానికి దుర్యోధనుడు తన వైపున్న వారి బలపరాక్రమాలను 
ప్రస్తుతించాడు. సంజయుడు పాండవ దివ్య శక్తులను వివరించాడు. అప్పుడు ధృతరాష్టుడు- “కౌరవ వీరులు అసాధ్యులు 
కదా! వీరిని ఎట్టా సాధించగలమని పాండవులు భావిస్తున్నారో తెల్చు'మని అడిగాడు. సంజయుడు ఇట్లా బదులు చెప్పాడు - 


ఉద్యోగపర్వ కథాసారం - 77 


“భీష్ముడు శిఖండి పాలపడతాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి పాలపడతాడు. రారాజూ అతని తమ్ములూ భీముడి 
పాలబడి ప్రాణాలు వదులుతారు; కుమారులందరు అభిమన్యుడి పాలు; శకుని, సైంధవుడు, అశ్వత్థామ, కర్ణుడు; మిగిలిన 
మహావీరులు సవ్యసాచి పాలు; కృతవర్మ సాత్యకి పాలు; శకుని ఉలూకాదులు నకుల సహదేవుల పాలు; శల్యుడు 
ధర్మరాజు పాలు - అని పాండవ పక్షంలో కృతనిశ్చయులై ఉన్నారని సంజయుడు స్పష్టం చేశాడు. “ధర్మజుడు రాజై హరి 
జయంవైపు నడిపించగా సాగే పాండవ సైన్యాన్ని దుర్యోధనుడు లెక్కచేయడు. ఇక నాజన్మం దుఃఖభాజన మౌతుందో ఏమో 
అని ధృతరాష్ట్రుడు ఖిన్నుడైనాడు. దుర్యోధనుడిని పాండవులతో సంధిచేయుమని సామవాక్యాలు చెప్పాడు. దానిని కాదని 
దుర్యోధనుడు తన బలపరాక్రమాలను కీర్తించుకొన్నాడు. అతడికి బాసటగా కర్ణుడు వీరవాక్యాలు పలికాడు. భీష్ముడు కర్షుడి 
ప్రగల్ళాలను నిందించాడు. దానికి కోపగించి భీష్ముడు కర్లుడి ప్రవర్తనను ఖండించాడు. ఇతడా కౌరవులను రక్షించేది? అని 
అధిక్షేపించాడు. భీష్ముడి మాటలకు మండిపడి కర్ణుడు పితామహుడు యుద్ధంలో నేల గూలేంతవరకు తాను యుద్దంలో 
పాల్గాననని అస్త్రసన్యాసం చేశాడు. 


సంజయుడి సందేశాన్ని దుర్యోధనుడు 'పెడచెవిని పెట్టాడు. ధృతరాష్టుడు విని మౌనంగా ఊరకున్నాడు. 
సభాసదులందరు దిగ్గునలేచి ఇళ్ళకు వెళ్ళిపోయారు. సంజయుడు మాత్రం తండ్రికొడుకుల ముందు సాక్షిగా నిలిచాడు. 


ఆ తరువాత వ్యాసుడు ప్రసన్నుడై ధృతరాష్రుడిని శ్రీకృష్ణుడి నాశ్రయించుమని ప్రబోధించాడు. దానికతడు అప్పటికి 
సుముఖతను ప్రకటించాడు. 


శ్రీకృష్ణుడి రాయబారం : పాండవుల సందేశాలు 


ఉపపష్టావ్య నగరంలో ధర్మరాజు తమ్ములను, బంధువులను, ద్రౌపదిని వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడి మందిరానికి వెళ్ళి 
కౌరవ సభకు అతడిని దూతగా పంపితే శుభం కలుగుతుందనే అభిప్రాయంతో ఇట్లా మనవి చేశాడు. 


“మహాత్మా! ఆపదల నుండి రక్షించటానికీ, శుభములు కలిగించటానికీ ఈ జన్మకు పాండుభూపాలుడు నిన్ను 
చూపించి వెళ్ళాడు. మిత్రకార్యం చక్కజేసే సమయం వచ్చింది. నీవు కారణంగా అవినీతుడైన ఆ దుర్యోధనుడితో యుద్ధం 
లేకుండా మా వంతు రాజ్యాన్ని మేము పొందగలుగుతాం.' ఆ మాటలకు మాధవుడు సంతోషించి “మీరు చెప్పినట్లే చేస్తాను" 
అని పేర్కొన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


“నిన్న సంజయుడు పలికిన మాటలను బట్టి మా తండ్రి ధృతరాష్ట్రుడి తలపు, దుర్యోధనుడి వైఖరి మనకు 
తెలిశాయి కదా! రాజ్య భాగం ఇవ్వకుండా మంచి మాటలతో మా అలుక తీర్చటానికి యత్నించారు. పదమూడేండ్లు మేము 
పడరాని పాట్టు పడి నియమం పాటించి వచ్చి ఉన్నా. కుల ధర్మాన్ని పాటింపదలచుకొనడా పెద్దరాజు. కొడుకు వక్రబుద్దిని 
మాన్పలేడు. ఇంతకంటె మాకు వేరే కీడేమైనా ఉన్నదా? ఇక్కడి బంధువులు నీవు అబ్బురపడి వినేటట్టు మాకు అయిదూళ్ళిచ్చినా 
చాలని అన్నాను కదా! దానికీ వారు పూర్తిగా వ్యతిరేకమే. ఆ దుర్యోధనుడు ఆ మాత్రం అంగీకరించలేడా? జెన్నత్యం 
లేకపోగా క్రూరత్వం ప్రదర్శిస్తే మరీ సహించలేం. సంపద నాకెందుకని అంటారా? నేను పోషించవలసిన చుట్టాలకు 
గ్రాసవాసోదైన్యాలు వస్తాయి. కాబట్టి సంపదను మే మిరువురం పంచుకొని అనుభవిస్తే సంతోషం కలుగుతుంది. 


లోకంలో పెరవారైనా, పగవారైనా చంపుకోవాలనే ఎందుకు కోరతారో? మరొక మార్గమే లేదా? అది మంచిది 
కాదా? బంధుమిత్రులు కౌరవుల వైపున్నారన్న సంగతి గణించకుండా సంపద కొరకు వారిని వధించటం, దానివలన పాపాన్ని 
పొందటం అనే దురవస్థలను సహించవచ్చునా? శస్త్ర జీవితమే క్షత్రధర్మం. మేము మరొక ధర్మాన్ని ఆచరించరాదంటారు. 
అయినా వంశ నాశనం అభిమతం కాదు. కాబట్టి మా క్షత్రియ ధర్మ నిర్వహణం అత్యంత దుర్లభం. యుద్దమైతే దానివలన 
అటు సంపద రావచ్చును లేదా ఇటు ప్రాణం పోవచ్చును. ఒక్కొక్కసారి పలువురు ఒక వీరుడి చేతిలో ఓడి పారిపోవటం 
సంభవించవచ్చును. బలవంతులు బలహీనుల చేత చెడటం కూడా సంఘటిల్లవచ్చును. రణరంగంలో జయాపజయాలు 
దైవాధీనాలు. పరాజయమైతే మరణం కంటె మనస్సును అధికంగా బాధిస్తుంది. పోరు లేని ఉపాయంతో శత్రువులను 


ఉద్యోగపర్వ కథాసారం - 78 


కడతేర్చగలిగిన వాడు గుండె మీద చేయిపెట్టుకొని నిద్రించగలుగుతాడు. మనసులో పగ ఉంటే పామున్న యింట్లో 
ఉన్నట్టుంటుంది. చిత్తశాంతి ఉండదు. కాబట్టి అధిక దీర్భ వైర వృత్తి ఎప్పుడూ తగదు. 


“పగ యడంగించు టెంతయు శుభం, బది లెస్స, యడంగునే పగం 

బగ? వగగొన్న మార్కొనక పల్కక యుండంగ వచ్చునే? కడుం 

దెగ మొదలెత్తిపోవ6 బగ దీర్చంగ వచ్చిన గ్రౌర్య మొందు; నే 

మిగతి. దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవా!” (ఉద్యో. 3.21) 


కావున శాంతియే తత్‌క్షణ కర్తవ్యం. అది అట్లా ఉండగా సంపద కావాలనీ, యుద్ధం కాకూడదనీ మేం కోరుతున్నాం. మా 
సంపద కోల్పోకుండా కుల క్షయం కల్గకుండా మరొక పద్ధతిలో ఏ విధంగా చక్కబడినా అది మాకు నచ్చుతుంది. జనార్దనా! 
మా మీద పక్షపాత వైఖరి ప్రకటించవద్దు. ధర్మ నీతి వర్తనాలలో రెండువైపులా హితం అభ్యుదయం కలిగే విధాన్ని బోధించే 
విదురాది సజ్జనుల బుద్దులకు నచ్చేటట్లు నిపుణంగానూ, భూపతులకందరికీ తెలిసేటట్లు పరుషంగానూ వక్తవ్యాంశాన్ని 
తెలియజెప్పుము. 


రాజు అన్యాయంగా పరుషవాక్యాలు పలికినప్పటికీ వాటిని సహించి నిండుసభలో నిలిచి మాట్లాడుము. పెద్దల 
మాటలనూ, ప్రభువుల తలపులనూ మన్నించని దుర్యోధనుడి యెదుట కురువృద్దుల తలపులను మనం గౌరవిస్తే జనులు 
మెచ్చుతారు. దుర్యోధనుడి పక్షం చేరి ధృతరాష్ట్రుడు అవినీతి చేసినప్పటికీ ఇక సంధి యత్నం సఫలం కాదని వెంటనే 
తిరిగి రాబోకుము. ధైర్యంతో జనులెల్లరూ తెలిసికొనేటట్ట్లు మా అభిప్రాయాలను సభలో నిశ్చింతగా ప్రకటించుము. ఎన్ని 
సంకటాలు వచ్చినా ఎంత మనస్సు క్షోభించినా ఈ కార్యాన్ని నిర్వహించగలిగిన దక్షుడవు నీవే. నీ వే రకంగా ఈ కార్యాన్ని 
నడుపుతావో, అదే నాకు ప్రియమైనది.” ధర్మరాజు మాటలకు కృష్ణుడు ఇట్లా అన్నాడు. 


“ధర్మనందనా! నీ మాట నిజం. ఆ ధృతరాష్ట్రుడు అట్టివాడే, తండ్రికి తగ్గకొడుకు దుర్యోధనుడు. నీ మనసులోని 
భావం నేను తెలిసికొన్నాను. అనుమానం పెట్టుకొనకు. వినదలచుకొంటే వినుము. నాకు నిజంగా కోపం వస్తే యుద్ధంలో 
నా కెదురు నిలిచి పోరాడే వాడు ఒక్కడూ లేడక్కడ కాబట్టి, నన్ను నిశ్చింతగా కౌరవ సభకు పంపుము. నేను వెళ్ళి రావటం 
వలన మేలు. అర్థసిద్ధి కలుగుతాయి. మనవైపు ఎటువంటి వంకపెట్టకుండా ఉండే స్థితి కలుగుతుంది.” కృష్ణుడి మాటలకు 
సంతుష్టుడై ధర్మరాజు కృతజ్ఞతా సూచకంగా అన్నమాట లివి- 


“'మేలగుగాక, నీ యిచ్చ వచ్చిన విధంగా వ్యవహరించి మేమూ వారూ కలిసి ఉండేటట్లు ఎ విధంగానైనా 
ఒప్పందం కుదిరించుము. మన కది మంచిది. నీకు మేము తెలుసు, వారు తెలుసు. హిత మేదో తెలుసు; సాధించవలసిన 
అర్థసిద్ది తెలుసు; వాక్యపద్ధతి విశేషంగా తెలుసు, ఇంత తెలిసిన నీకు బుద్దులు చెప్పటానికి నేనెవ్వరిని?? అని ఆప్యాయంగా 
అభినందించాడు. 


శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కౌరవులు చేసిన దుర్హ్ణయాలను జ్ఞాపకంచేసి, ఆ సుయోధనుడు ఆయువున్నంతవరకు మీకు 
రాజ్యంలో ఆవంతభాగం పంచి ఇవ్వడు. కాబట్టి యుద్ధం తప్పదు. దానికి అనుగుణమైన శకునాలు ఎన్నో కనబడుతున్నాయి. 
కాబట్టి నీవు ఉత్సాహాన్ని తగ్గించుకొనవద్దు. చతురంగ బలాలను ఆయత్తం చేసికొంటూ, సాయం చేసే దొరలను పురి 
కొల్పుకొంటూ సమరానికి సన్నాహం సాగించుమని ప్రోత్సహించాడు. 


పోరుకు ప్రోత్సాహం కలిగిస్తున్న పురుషోత్తముడిని చూచి భీముడు రోషంతో - “ధర్మరాజు కోరుతున్నది శాంతిగాని 
యుద్దం కాదని జ్ఞాపకం చేశాడు. పాలూ నీరూవలె పాండవులూ కౌరవులూ కలిసి నివసిస్తూ ఉంటే దుర్యోధనుడు దుర్మార్గపు 
చేష్టలతో ఇంతపని చేశాడు. కులక్షయానికి కారకుడయ్యాడు. అది తప్పదు. అయినా నీవీ రాయబారి బిరుదంతో 
సాధ్యమైనంతవరకు సార్థక్యాన్ని సాధించుము. ఏ విధంగానైనా ప్రజలకు హితమయ్యేటట్లు సంధిని సాధించుము అని నొక్కి 
చెప్పాడు. 


ఉద్యోగపర్వ కథాసారం - 79 


భీముడు శాంతి వాక్యాలు మాట్లాడటం వినేవారికి ఆశ్చర్యం కలిగించింది. అతడి పౌరుషం ఆరిపోకూడదని 
భావించి గోవిందుడు అతడిని అధిక్షేపించాడు. యుద్ధమంటే భయపడి భీముడు శాంతిని కాంక్షిస్తున్నాడని పరాచకాలాడాడు. 
దానికి భీము డభిమానపడి శ్రీకృష్ణుడి నెద్దేవ చేశాడు. క్రుద్ధుడైన భీముడిని చూచి శ్రీకృష్ణుడు “నీకు కోపం అలంకారమైనట్లు 
శాంతం కాదని సర్ది చెప్పి యుద్దోత్సాహాన్ని అతడిలో ఉరకలెత్తించేటట్టు చేశాడు. 


అర్జునుడి అభిప్రాయాన్ని అడిగాడు గోవిందుడు. అత డిట్లా అన్నాడు. 


“నీ వొనరింపయబూనిన పనిం గమలోదర! కీడు పుట్టునే? 

కావనినట్ట యుండి యవు6 గార్యము; లట్టగుటం బ్రయత్న సం 

భావన సేత పౌరుషము పద్దతి; తతృ్ఫలసిద్ధి వొందుచో 

దైవము తోడ్పడన్‌ వలయుం దథ్యము రెండును నీ వినోదముల్‌.' (ఉద్యో. 3.73) 


దానికి సమాధానంగా కృష్ణుడు - “నేను సంధికొరకు ఓపినంత పురుషకారం చేస్తాను. దైవం చేత ఏమౌతుందో 
నాకు తెలియదు. అయినా, బాల్యంనుండి మీకు కీడు చేయాలని ఇన్ని పాపాలు చేసిన దుర్యోధనుడు ఇప్పుడు సంధి 
సందేశాన్ని అంగీకరిస్తాడని నేను అనుకోను - అని ఖచ్చితంగా చెప్పాడు. 


నకులుడు - వాసుదేవుడి వ్యక్తిత్వం సంధి జరగటానికి ఎంతో తోడ్పడుతుందనీ, గోగ్రహణం తరువాత కౌరవులు 
తప్పక మెత్తబడతారనీ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాని, సహదేవుడు మాత్రం పౌరుషంతో సంధి యత్నాన్ని సమర్థించలేదు. 
సుయోధనుడు రాజ్యభాగాన్ని ఇస్తాడని విశ్వసించలేదు. సాత్యకి సహదేవుడి అభిమతాన్ని సమర్థించాడు. వారిద్దరి వీరాలాపాలను 
సభికులు విని ప్రశంసించారు. 


చివరకు పాంచాలి కూడా తన అభిప్రాయాన్ని వాసుదేవుడికి తెలియపరిచింది. ఆమెకు ధర్మజుడి శాంతి వచనాలు 
దుఃఖాన్ని కలిగించాయి. గొంతు గద్దదమైపోయింది. అభిమానం అవమానాగ్నిచేత ప్రజ్వలితమైంది. అన్నతో ఆర్థంగా ఇట్లా 
మొరపెట్టుకొన్నది. 


“పద్మనాభా! నేను వరంవలన పుట్టాను. భరతవంశం మెట్టాను; పాండు భూపాలుడికి కోడలైనాను. జనవంద్యులైన 
పాండవులను భర్తలుగా పొందాను; నీతి విక్రములైన పుత్రులను కన్నాను; అన్నదమ్ముల ప్రాపు గాంచాను, నేను ఇన్ని 
విధాలుగా ప్రసిద్ది కెక్కాను. ఇవన్నీ ఒక యెత్తు. రాజసూయావభృథస్నానంతో పవిత్రమైన నా వేణిని ఒక అధముడు ఈ 
అయిదుగురూ చూస్తూ ఉండగా నిండు సభలో లాగి అవమానించాడు. ఆ సభలో ఏకవస్త్రనయిన నన్ను దుశ్శాసనుడు 
అట్లా అవమానిస్తూ ఉంటే, వీరు చిత్రపటాలవలె మిన్నకుండి పోతే ముకుందా! నిన్ను నేను విశ్వాసంతో స్మరించాను. ఆ 
సన్నివేశాన్ని సంధిసమయంలో మరువబోకుము” అని అంటూ 


“ద్రోవది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్‌ 

దా వలచేత( బూని యసితచ్చవి. బొల్చు మహాభుజంగమో 

నా విలసిల్లి వ్రైలంగ మనంబున. బొందు విషాదరోషముల్‌ 

గావంగలేక బాష్పములు గ్రమ్మంగ దిగ్గన లేచి యార్తయై' (ఉద్యో. 3.114) 

గోవిందుడి ముందు బెట్టి - “ఇవి దుశ్ళాసనుడి వ్రేళ్ళకు తగిలి సగం తెగిపోగా మిగిలి ఉన్న శిరోజాలు. వీటిని 
నీవు సంధివచనాలు పలికేటప్పుడు మరచిపోబోకుము. నా క్రొమ్ముడిని పట్టి లాగిన ఆ దుర్మార్గుడు తన శరీరం 
రణరంగంలో ముక్కలు ముక్కలై గుర్తించటానికి వీలులేనంత దీనంగా చావాలి. అప్పుడు కాని నా గుండెలోని మంట 


చల్లారదు. నేనిన్ని కష్టాలు పడటానికి కారకుడైన ఆ రారాజు పీనుగును కన్నార చూడకపోతే ఆ భీమసేనుడి పెనుగద, ఆ 
సవ్యసాచి గాండీవం కాల్చనా? 


ఉద్యోగపర్వ కథాసారం - 80 


'నెట్టన యిట్టి యల్క మది నిల్పితి రక్కెసతాల్మి. జిచ్చాడిం 

గట్టిన యట్లు; పెద్దయును గాలము దీనికి నాటు టెన్నండుం 

బుట్టదు; దుష్టనిగ్రహము పూని జగంబులు గాచునట్టి తో 

బుట్టువు తీవ్ర తేజమునం బొల్చిన భర్తలు గల్ల నచ్యుతా!. (ఉద్యో. 3.118) 
అని గొంతు వణుకుతూ ఉండగా ద్రౌపది ఏడ్చింది. 

శ్రీకృష్ణు డామెను ఆదరంతో ఓదార్చాడు. కన్నీరు తుడిచి కూర్చుండబెట్టాడు. ఆమె పెన్నెజి వేణిని ముడవటానికి 
ముదితలను ఆదేశించాడు. ఆప్యాయంగా ఆమె కిట్లా ధైర్యం చెప్పాడు. 


“చెల్లీ! నే నుండగా నీకెందు కీ శోకం? ధర్మజుడు పంపగా, భీమార్జునులు వెంట రాగా నేను రణరంగంలో 
శత్రుక్షయాన్ని చేస్తాను. మరొక రకంగా జరిగే అవకాశంలేదు. దురాత్ములైన కౌరవులు రాజ్యం ఇస్తారా? తల్లీ! నీవేడ్చే రోజులు 
పోయాయి. కౌరవుల భార్యల యేడ్సులు విని నీవు కలకల నవ్వే రోజులు దగ్గర పడ్డాయి. యముడి మహిషపు లోహ 
ఘంటల వికృత నాదాన్ని వినాలని కుతూహల పడుతున్న కౌరవులకు సంధికార్య శాంతివచనాలు సంతోషాన్ని కలిగిస్తాయా? 
విధి లిఖితం అట్లాగే ఉన్నది. అది తప్పక జరిగి తీరుతుంది. నేను కూడా ప్రతిజ్ఞ చేసి చెపుతున్నాను - “పాండవులు 
శత్రుసంహారంచేసి ఉజ్జ్వల పుణ్య లక్ష్మీ సమేతులై అధిక విభవాన్ని పొందుతారు. నీవు చూస్తావు; ఆలస్యం లేదు; ఇది నిజం” 
అని ఊరడిస్తూ పలికాడు. 


ఆపైన కౌరవ పాండవులకు హితం చేయటానికి ధర్మరాజు పంపగా ధృతరాష్ట్రుడి వద్దకు రాయబారిగా పోతానని 
శ్రీకృష్ణుడు పయనమైనాడు. శ్రీకృష్ణు డా సాయంకాలానికి కుశస్థలం చేరాడు. ధృతరాష్ట్రుడికి వర్తమానం అందింది. భీష్మాదులను 
దుర్యోధనాదులను పిలిచి శ్రీకృష్ణుడి రాకను గురించి ఆలోచించాడు. శ్రీకృష్ణుడి రాక శుభప్రదమనీ” అతడి మనస్సుకు నచ్చే 
పని చేస్తే ఇహపరదాయకమనీ విదురాదులు చెప్పారు. పాండవులకు రాజ్యంలో సగభాగం ఇస్తే గోవిందుడు సంతోషిస్తాడని 
భీష్మాదులు సూచించారు. దుర్యోధనుడు ఈ రెండింటినీ కాదన్నాడు. భాగమిస్తే భయపడ్డామని అధిక్షేపిస్తారనీ, శ్రీకృష్ణుడికి 
లంచమిచ్చి వశపరచుకొన్నా, లేదా బంధించి వశం చేసికొన్నా పాండవ పక్షం వారందరూ రెక్కలు విరిగిన పక్షులవలె తనకు 
వశమైపోతారనీ దుర్యోధనుడు దుష్టభావనం చేశాడు. భీష్మాదులు దానిని గర్హించారు. 
కౌరవసభలో శ్రీకృష్ణ సందేశం 


మరునాడు శ్రీకృష్ణుడు హస్తినాపురికి వచ్చాడు. ప్రజలు అతడిని ఆసక్తితో చూచి పూలతో సేసలతో గౌరవించారు. 
మాధవుడు ధృతరాష్ట్ర మందిరంలో కురువీరులందరినీ దర్శించాడు. విదురునింట భోజనంచేశాడు. కుంతిని పలుకరించాడు. 
ధృతరాష్ట్రుడి నిండుకొలువులో జలదస్వర గంభీర స్వరంతో సకల జనులు, మహర్షులు సమ్మోదాంబుధిలో తేలేటట్లు 
మాట్లాడాడు. 

“'భరతకులంబు ధర్మమును బాడియు సత్యము. బొత్తుం బెంపునుం 

గరుణయు. గల్లి యుండు ననగా నుతి. గన్నది; యందు సద్గుణో 

త్తరులరు నీవు నీ యనుంగు. దమ్ముండు నీ తనయుల్‌ యశోధురం 

ధరశుభశీలు రీ సుచరిత క్రమ మిప్పుడు. దప్ప నేటికిన్‌? 


“ఈ వంశంబున కెల్ల నీవ కుదు; రిం దెవ్వారి చందంబు లె 
బ్లై వర్తిల్లినం గీడు మేలు దుది నీయం దొందెడుం గాన స 
ద్భావం బారసి లోనిపొత్తు వెలివృత్తంబున్‌ జనస్తుత్యముల్‌ 
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ!' 


ఉద్యోగపర్వ కథాసారం - 81 


“వినుము సుయోధనాదులగు వీరు సధర్ములు గాక కార్యము 
ల్గొనక మహార్థ సిద్ధి యెడలుం దమ కిట్లన కన్వయంబు వ 

ర్తన మిది గాదు నాక బెడిదంపుందనంబున బంధుకోటికి 
న్మనసులు నొవ్వ(గా నవగుణంబులకుం బుయిలోడ రేమియున్‌.” 


“కౌరవ పాండవుల్‌ తెజంగు గైకొని శాంతత( బొంది యున్కి మే 

లారయ నాకు నీకు. గులమంతకు నీ నృపకోటి కుర్వికిన్‌; 

బోరితమైన నింతకును బుట్టు మహాపద; గావునన్‌ ధరి 

త్రీరమణాగ్రగణ్య! గణుతించి యవశ్యము. బాం దొనర్బవే." (ఉద్యో. 3.259-262) 


శ్రీకృష్ణ సందేశం సభాసదులు శ్రవణానందంగా విన్నారు. పాండవులు చివరకు చెప్పుమన్న మాటలను వివరించాడు. చివరకు 
సర్వతాత్సర్యాన్ని క్రోడీకరించి ఇట్లా పేర్కొన్నాడు. 

“సారపు ధర్మమున్‌ విమల సత్యము. బాపముచేత బొంకుచే. 

బారము. బొంద లేక చెడంబారిన దైన యవస్థ దక్షులె 

వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు. గాని ధర్మని 

స్తారక మయ్యు సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్‌.” (ఉద్యో. 3.284) 


అని సభాసదుల నుద్దేశించి పలికి, ధృతరాష్ట్రుడితో “వారి తండ్రి పాలు వారి కిచ్చి, నీ పాలు నీవు పుత్ర పౌత్రులకో 
అనుభవిస్తూ సుఖంగా ఉండటం బంధుమిత్ర కోటి మెచ్చే తెరిగని పేర్కొన్నాడు. చివరకు - 


“వారలు శాంత శూరులు భవచ్చరణంబులు గొల్వంబూని యు 

న్నా రటుగాక మీకది మనంబున కప్రియమేని నింతకుం 

బోరికి వచ్చుచుండుదురు భూవర! రెండు తెజింగులందు నీ 

కారయ. బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా!' (ఉద్యో. 3.284) 


శ్రీకృష్ణుడి గంభీరోపన్యాసం దుర్యోధనాదులను తప్ప మిగిలిన వారందరిని ఆకర్షించింది; అతడి వాదాన్ని ఏకగ్రీవంగా 
అంగీకరించేటట్లు చేసింది. నారదాది మహర్షులు, భీష్మాది కురువృద్దులు, విదురాదులు దుర్యోధనుడిని సంధికంగీకరించుమని 
కోరారు. అతడు వారి అభిమతాలను తిరస్కరించాడు. దుర్యోధనుడు చిన్ననాటినుండి పాండవులకు నిష్కారణంగా తల పెట్టిన 
ఎగ్గులను శ్రీకృష్ణుడు ఏకరువు పెట్టి అధిక్షేపించాడు. కులపాంసనుడిని వధించి కులాన్ని రక్షించుకొనండని ప్రబోధించాడు. 
గాంధారి కొడుకుకు నీతులు చెప్పింది; ధృతరాష్ట్రుడు సుయోధనుడిని సంధి కొడబడుముని అనునయించాడు. ఎవరెన్ని 
చెప్పినా దుర్యోధనుడు వినక దుశ్ళాసనాదులతో మంతనాలు సలిపి శ్రీకృష్ణుడిని నిండు సభలో బంధించి కారాగారంలో 
పడవేయాలని యత్నించాడు. అప్పుడు వాసుదేవుడు ధృతరాష్టుడితో ఎలుగెత్తి “నీకొడుకు నే నొంటరివాడనని బంధించ 
యత్నిస్తున్నా'డని ప్రకటించి దరహాసం చేశాడు. శ్రీకృష్ణుడు నిండుకొలువులో విశ్వరూప సందర్శనాన్ని ప్రసాదించాడు. ఆ తేజో 
రూపాన్ని జనం చూడలేక కన్నులు మూసికొన్నారు; నారదాదులు భీష్మ విదుర ద్రోణ సంజయులకు గోవిందుడు దివ్యదృష్టి 
నిచ్చాడు. వారా దివ్యరూపాన్ని దర్శించి పరమానందాన్ని పాందారు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించి తానుకూడా 
దివ్యదృష్టిని పొంది దివ్యదర్శనం చేసికొన్నాడు. మరల ఇతరులను చూడకుండానే దివ్యదృష్టిని ఉపసంహరింప చేయుమన్నాడు. 
అట్లా చేసి శ్రీకృష్ణుడు సాత్యకితో కలిసి సభలోనుండి వెలుపలకు వచ్చాడు. 


ఉద్యోగపర్వ కథాసారం - 82 


హస్తినాపురినుండి హరి ఉపప్లావ్యానికి బయలుదేరాడు. కుంతిని దర్శించాడు. కొడుకుల యోగక్షేమాలు తెలిపాడు. 
వారికి సందేశమిమ్మని ఆమెను అడిగాడు. ‘క్షత్రియులు పరాక్రమార్దిత విత్తాన్ని అనుభవించాలి గాని, కందమూలాదులను 
కాదని ఆమె చెప్పింది. ఆ నాడు కొలువులో ద్రౌపది పొందిన భంగపాటును మరువవద్దనీ, ప్రతీకారం తీర్చుకొని చిరకీర్తిని 
గడించుకొమ్మనీ, వీరమాతవలె సందేశం పంపింది. 


శ్రీకృష్ణుడు కర్ణుడిని తన రథమెక్కించుకొని కొంతదూరం తీసికొనిపోయి అతడి జన్మవృత్తాంతం చెప్పి, పాండవులలో 
కలిసిపొమ్మని కోరాడు; పాంచాలి అతడిని ఆరవ భర్తగా అంగీకరిస్తుందని హామీ ఇచ్చాడు. కర్ణుడు కృష్ణుడికి తగిన 
సమాధానమిచ్చాడు. కుంతీదేవి తనను కనినప్పటికీ సూతపత్ని పెంచింది. అంతకాలం సూతపుత్రుడుగా ప్రసిద్ది కెక్కి ఇప్పుడు 
కాదనటం పాలు పిండిన తరువాత పొదుగు కోసినట్టవుతుందని కర్ణుడు భావించాడు. కర్ష్ణుడిని అర్జునుడికి ఎదురుగా 
నిలుపదగిన శక్తి అని దుర్యోధనుడి విశ్వాసం. అతడి విజయమంతా కర్షుడిపై గల ఆశ మీదనే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు 
పాండవ పక్షం వహిస్తే పార్టుడికి భయపడి వచ్చాడని అందరూ అంటారు. అంతేకాక నమ్మిన రాజును మోసం చెయ్యట 
మౌతుంది. కృతఘ్నత అవుతుంది. మరొకటి - యుద్దానంతరం రాజు కాదగినవాడు ధర్మరాజు. కర్ణుడు తనకు అగ్రజుడని 
తెలిస్తే అతడు రాజ్యం స్వీకరించడు. ధర్మజుడూ, అతడి తమ్ములూ బుత్విజులుగా, శ్రీకృష్ణుడు ఉపద్రష్టగా రణయజ్ఞంలో 
కురుకుమార పశు విశసనం చేస్తాడు అని కర్ణుడు తన మనోగత భావాలను వ్యక్తం చేశాడు. రాబోయే యుద్ధంలో 
కర్ణారునులలో అర్జునుడిదే విజయమని శ్రీకృష్ణుడు ప్రకటించి, కర్గుడిని ఇంటికి పంపి తాను ఉపప్లావ్యానికి చేరుకొన్నాడు. 


కౌరవాన్వయ మహార్ణ్లవం ఇంకిపోయేటంతగా ఏర్పడిన విపత్తును గురించి విదురుడు కుంతితో చెప్పి విచారించి 
వెళ్ళిపోయాడు. ఆమె ఈ విపత్తును తొలగించే మార్గంకొరకు ఏకాంతంగా ఆలోచించింది. రహస్యంగా కర్ణుడి వద్దకు వెళ్ళి 
అతడి జన్మ రహస్యాన్ని తెలిపి, సహోదర స్నేహాన్ని అతడి హృదయంలో పెంపొందింపజేసి, క్రమంగా యుద్ధ యత్నాలను 
విముఖం చేయవచ్చునని భావించింది. గంగానదికి అనుష్టానార్థం కర్ణుడు రాగా అతడిని కుంతి దర్శించింది. అత డామెకు 
నమస్కరించాడు. ఆమె అతడితో జన్మవృత్తాంతాన్ని వివరించి చెప్పింది. కుంతీకుమారు డగుటచేతనూ, పాండవ ధార్తరాష్టుల 
కంటె పెద్దవాడు కావటం చేతనూ భూమికి తానే రాజు కాదగినవాడవని (ప్రోత్సహించింది. ఆమె మాటలకు అతడు 
చలించలేదు. “క్షత్రియ సంస్కారాలు చేయకుండా అప్పుడు నీటిలో ఆవిధంగా పారవేసి, ఈనాడు ఈ విధంగా పలకటం 
న్యాయమా! సూర్యానుగ్రహం వలన పుట్టిన నేను నింద్యుడను కాకపోయినా నా జన్మ రహస్యంగా ఉండిపోయింది. అది 
ఇప్పుడు ప్రకటనం చేయటం ఎంతవరకు మేలు? విజయ విక్రమం ప్రసిద్ధి చెంది ఉండగా నే నిప్పుడు పాండవులతో కలిస్తే 
భయపడి ఈ పని చేశాడని లోకులు నిందించరా? నాపై ఆశలు పెట్టుకొన్న దుర్యోధనుడిని ఈ తరుణంలో విడవటం 
న్యాయమా? కాబట్టి నేను దుర్యోధనుడి పక్షంలో ఉండి నీ కొడుకులతో యుద్దం చేస్తానని అతడు సేవాధర్మపరాయణుడై 
పలికాడు. పాండవులలో ఒక్క పార్గుడు తప్ప మిగిలినవారు చేజిక్కినా వారిని చంపనని మాట ఇచ్చాడు. యుద్ధంలో కర్ణుడు 
గాని, అర్జునుడు గాని ఎవరో ఒకరు మిగులుతారు. అతడితో కలిసి కుంతీపుత్రులు అయిదుగురు కాగలరనీ ఆరుగురు 
ఎన్నడూ కారని హెచ్చరించాడు. ఆమె కర్గుడిని కౌగిలించుకొని అదంతా విధివిలాసమని పేర్కొని, కర్ణుడి మాటల 
కంగీకరించి, అతడిని ఆశీర్వదించి నిజ నివాసానికి వెళ్ళిపోయింది. 


యుద్ద నిర్ణయం : సైన్యాల మోహరింపు 


శ్రీకృష్ణుడు ఉపష్టావ్యంలో ధర్మరాజుకు హస్తినాపురి విశేషాలన్నింటినీ వివరించాడు. అప్పుడు “మాకు ధర్మచ్యుతి 
లేకుండా భావి కార్యాన్ని నిశ్చయించు'మని నారాయణుడిని ధర్మరాజు ప్రార్థించాడు. అతడి నిర్ణయ మిది - 


ఉద్యోగపర్వ కథాసారం - 83 


“యుద్ధమ కాక కార్యమును నొండొక టెద్దియు6 గల్ల నేర్చునే? 

బుద్దులు సెప్పు వాక్యముల పోల వినండన నేల? యట్టిచో 

బద్భుని. జేయంజూచె నను బట్టి సుయోధను6। డింక నయ్యసం 

బద్భునితోడి సంధికి నుపాయము నా మతి దోంప దెమ్మెయిన్‌. (ఉద్యో. 4.88) 


శ్రీకృష్ణుడి నిర్ణయంతో యుద్దం నిశ్చయమైనది. అతని సూచనపై ధృష్టద్యుమ్నుడు పాండవ సర్వ సైన్యాధ్యక్షుడుగా 
అభిషిక్తుడైనాడు. అట్లాగే అక్షాహిణీపతులైన దండనాథులను శ్రీకృష్ణుడే నిర్దేశించాడు. కౌరవులతో యుద్ధం చేయటానికి 
కురుక్షేత్రంలో సైన్యాన్ని సంఘటించాలని నియమించాడు. శుభశకునాల మధ్య యుధిష్టిరుడి సైన్యం ఉత్సాహంతో 
కురుక్షేత్రానికి చేరింది. 


దుర్యోధనుడు ద్రోణాదులను పదకొండు మందిని అక్షౌహిణీ పతులుగా చేశాడు. వారలను భీష్ముడికి చూపి 
అతడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. భీష్ముడు కురు పాండవ వీరుల 
అంతరాలను తెల్పి కర్షుడిని అర్ధరథుని గానూ, అర్జునుడిని సాటిలేని మహారథుడి గాను పేర్కొన్నాడు. భీష్ముడు తాను 
శిఖండిని చంపలేనని చెప్పాడు. దానికి కారణమైన అంబోపాఖ్యాన కథనంతా వివరించాడు. అయినను ఆ పాండవ సేనా 
సాగరం ఇంకిపోయేటట్లు యుద్ధం చేస్తానని సైన్యాన్ని ఉత్తేజపరిచాడు. 


= బి.ని. సుబ్రహ్మణ్యం 
(ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉద్యోగపర్వము 
విషయసూచిక 
ఊహు 0న్వాన్తూ 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృ తమూలము 

పాండవులు కృష్ణాదులంగూడి భావికార్యవిధానము నాలోచించుట 5-1-1 
సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంపంగూడదని చెప్పుట 5-3-1 
ద్రుపదుడు దన పురోహితుని దుర్యోధనుకడకు దూతగా. బంపుట 5-5-28 
దుర్యోధనుండును నర్జునుండును శ్రీకృష్ణుని దర్శింపంబోవుట 5-7-2 
అర్జునుండు శ్రీకృష్ణునిం దనకు సహాయునింగా6 గోరికొనుట 5-7-18 
దుర్యోధనుండు శల్యసహాయంబు గోరుట 5-8-6 
శల్యుండు పాండవులం జూడ నుపష్టావ్యంబునకు వచ్చుట 5-8-15 
ఇంద్రుడు వృత్రాసురునితో యుద్ధంబు సేయుట 5-9-45 
దేవతలు నహుషుని సురరాజ్యాభిషిక్తునిం జేయుట 5-11-21 
ఇంద్రుండు నహుషుతేజోవిశేషంబు సూచి మజుంగువడుట 5-13-16 
అగ్నిదేవు. డింద్రుని వెదకి బృహస్పతికిం దెలుపుట 5-15-27 
అగస్త్యుం డింద్రునకు నహుషుభ్రష్టతం దెలుపుట 5-17-7 
సాత్యక్యాదులు సేనాసమేతంబుగ6 బాండవులం జేరవచ్చుట 5-19-1 
ద్రుపద పురోహితుని రాయబారము 5-29-1 
ధృతరాష్టుండు సంజయుని. బాండవులయొద్దకు. బంపుట 5-22-1 
సంజయు. డుపష్టావ్యంబుననున్న పాండవులయొద్దకు వచ్చుట 5-22-39 


విషయసూచిక : 85 

ద్వితీయాశ్వాసము 
సంజయుడు ధర్మజుని సంధిపల్కులను ధృతరాష్టునకుం దెల్పుట 
ధృతరాష్టునకు విదురుండు హితముపదేశించుట 
సనత్సుజాతుండు ధృతరాష్టునకు నధ్యాత్మతత్త్వంబు. జెప్పుట 
ప్రాతఃకాలవర్ణనము 
సంజయుడు ధృతరా ష్టునితో( బాండవులతెజంగు సెప్పుట 
సంజయుండు ధృతరాష్టునకుం గృష్టుండు సెప్పినమాట లెటింగించుట 
సంజయుడు ధృతరాష్టునకు అర్జునుండు చెప్పినమాట లెటింగించుట 
భీష్ముడు కర్ణునిదుర్ణయంబు ధృతరాష్టునితోం జెప్పుట 
ధృతరాష్టుండు భీమసేనాదులపరాక్రమంబు దలంచి దుఃఖించుట 
దుర్యోధనుండు తండ్రితో స్వపక్షవీరుల సామర్థ్యంబు సెప్పుట 
సంజయుడు దుర్యోధనునకు ధర్మరాజునిశ్చయం బెజీింగించుట 
ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో సంధిసేయుమని చెప్పుట 
దుర్యోధనుండు తండ్రితో. దన బలపరాక్రమంబులు సెప్పుట 
కర్ణుడు భీష్మునిపై రోషముచేత నస్త్రసన్న్యాసంబు సేయుట 
కృష్ణద్వైపాయనుడు ధృతరాష్టునియొద్దకు వచ్చుట 


తృతీయాశ్వాసము 
శ్రీకృష్ణుని రాయబారము 
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో. గౌరవులదుర్ణయంబు సెప్పుట 
శ్రీకృష్ణుడు భీమసేనుని గౌరవులతోడి యుద్ధమునకు. బురికొల్పుట 
అర్జునుండు శ్రీకృష్ణునితో. దనయభిప్రాయంబు సెప్పుట 
ద్రౌపది కృష్ణునితో. దన మున్నుపడిన భంగపాటు సెప్పుట 
శ్రీకృష్ణుడు ద్రౌపది నూరార్చుట 
శ్రీకృష్ణుడు నారదాదిమహామునులం గని సంభాషించుట 
ధృతరాష్టుండు విదురుతో శ్రీకృష్ణునిరాక సెప్పి సంతోషించుట 
శ్రీకృష్ణుండు ధృతరాష్ట్రుని మందిరంబునకు6 బోవుట 
శ్రీకృష్ణుడు కుంతీదేవి నూజడించుట 
శ్రీకృష్ణుండు దుర్యోధనునితో సంభాషించుట 
శ్రీకృష్ణుండు విదురుతో సంభాషించుట 
శ్రీకృష్ణుండు ధృతరాష్టునితో సంభాషించుట 


5-32-1 
5-33-16 
5-41-2 


అమూలకము 


154 
167 
200 
203 


5-46-15 (5-58-3) 208 


5-58-18 
5-47-6 
5-48-33 
5-50-1 
5-54-1 
5-55-2 
5-57-4 
5-60-20 
5-61-13 
5-65-8 


5-70-1 
5- 71-1 
5-73-1 
5-76-1 
5-80-1 
5-80-43 
5-81-58 
5-84-20 
5-87-1 
5-88-89 
5-89-1 
5-91-3 
5-93-1 


213 


విషయసూచిక : 86 
శ్రీకృష్ణుడు పాండవులు సెప్పినమాటలు ధృతరాష్టునితో( జెప్పుట 
కణ్వుండు దుర్యోధనునితో గరుత్మంతునివృత్తాంతంబు సెప్పుట 
దుర్యోధనుండు నారదాదిమునులమాటలు వినక నిరాకరించుట 
భీష్మద్రోణులు దుర్యోధనునకు హితంబు సెప్పుట 
శ్రీకృష్ణుడు దుర్యోధనునితో మున్నతండు సేసిన దుర్ణయంబు సెప్పుట 
దుర్యోధనాదులు శ్రీకృష్ణునిం బట్టికొని చెజంబెట్టందలంచుట 


చతుర్ద్ధాశ్వాసను 
థి 


శ్రీకృష్ణుండు కుంతియింటికిం జని యాయమతో మాటలాడుట 
శ్రీకృష్ణుడు కర్ణుని. దనరథం బెక్కించుకొని కొన్ని రహస్యోక్తులు పలుకుట 
కర్ణుడు శ్రీకృష్ణునకు దగినయుత్తరంబు లిచ్చుట 

కుంతీదేవి కర్ణునకు నతండు దనపుత్రుండగుట దెలుపుట 

శ్రీకృష్ణుడు ధర్మరాజునకు. గౌరవసభం బుట్టిన విశేషంబులు దెలుపుట 
ధృష్టద్యుమ్నాదులకు సేనానాయకత్వంబు నిర్ణయించుట 

పాండవులు కౌరవులతోడి యుద్ధంబునకు వెడలుట 

దుర్యోధనుడు ద్రోణప్రభృతుల సేనాపతులం జేయుట 

బలరాముడు పాండవుల వీడ్కొని తీర్థయాత్రవోవుట 

రుక్మి వృత్తాంతము 

సంజయుండు ధృతరాష్ట్రుని కులూకు(డు పాండవుల నాడినమాటలు సెప్పుట 
భీష్ముడు గౌరవసేనలో నతిరధమహారథాదుల నిరూపణంబు సేయుట 
భీష్ముడు గర్జుని నర్జరథుండని చెప్పుట 

భీష్ముండు పాండవవిరులం దతిరథమహారథాదుల నిరూపించి చెప్పుట 
భీష్ముడు దుర్యోధనున కంబోపాఖ్యానంబు సెప్పుట 

పరశురాము.6 డంబం దోడుకొని భీష్మునియొద్దకు వచ్చుట 

భీష్ముడు పరశురామునితో యుద్దంబు సేయుట 

భీష్మునకు వసువులు స్వప్నసాక్షాత్కారంబున మోహనాస్త్రంబిచ్చుట 
నారదుడు భీష్మున కంబవృత్తాంతంబంతయు శజెప్పుట 

శిఖండి యక్షునివలన(౬ బురుషత్వంబునొందిన వృత్తాంతము 
స్టూలకర్ణునకు( గుబేరునివలన స్రీత్వము గలుగుట 


ss కల 


5-93-36 
5-95-1 
5-122-1 
5-123-1 
5-126-1 
5-128-1 


5-129-20 
5-138-1 
5-139-1 
5-143-1 
5-145-1 
5-149-18 
5-149-49 
5-152-27 
5-154-15 
5-155-1 
5-157-1 
5-162-15 
5-165-3 
5-166-14 
5-170-1 
5-178-23 
5-180-18 
5-184-1 
5-187-16 
5-192-20 
5-193-39 


451 
464 
476 
483 
490 
499 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉఅద్యోగపర్వము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీగౌరీ పల్లవపుట | యోగాశ్రయ మంజరీ సముజ్జ్వల మూర్తీ ! 
యోగీంద్ర సంతతాంత । ర్యాగ పరీపాకరూప! హరిహరనాథా ! 1 


ప్రతిపదార్థం: శ్రీగారీ= లక్ష్మీపార్వతులనెడి; పల్లవపుట= చిగురుటాకుల డొప్ప యొక్క; యోగ= సంబంధమునకు; ఆశ్రయ= 
ప్రాపైన; మంజరీ= పూలగుత్తివలె; సముజ్జ్యల= మిక్కిలి (ప్రకాశించే; మూర్తీ!= స్వరూపంగలవాడా!; యోగి+ఇంద్ర= ఉత్తమోపాసకుల 
యొక్క; సంతత= ఎడతెగని; అంతర్యాగ= అంతర్యాగమనే ఒక ఉత్తమోపాసనము యొక్క; పరీపాకరూప!= ఫలరూపమయినవాడా!; 


హరిహరనాథా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! చిగురుటాకులతో గూడిన పూలగుత్తి వలె లక్ష్మీ పార్వతులతోగూడి మిక్కిలి 
ప్రకాశించే స్వరూపంగలవాడా! యోగిశ్రేషులు నిరంతరం చేసే అంతర్యాగమనే మహోపాసనకు ఫలమైన ఆకారం 


గలవాడా! 


విశేషం: అలం: రూపకం. లక్ష్మీపార్వతులతో కూడిన హరిహరమూర్తి కేవలం హరిహరమూర్తికంటె సముజ్ఞ్వలతరమైనదని 
భావం. 


“శిన శృక్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, 
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మసి”. (సౌందర్యలహరి.1) 


(శివుడు శక్తితో కూడినప్పుడే సకల కార్యనిర్య్వహణసమర్థు డవుతాడు. కానిచో కదలటానికి కూడా అసమర్గుడు.) 


తిక్కన ఈ పద్యంలో పల్లవ-పుట-యోగ శబ్దాలతో అపూర్వమైన ఒక ఉత్తమోపాసనరహస్యాన్ని సూచించాడు. 
ఏదయినా దేవతామంతత్రాన్ని ఉపాసించేటప్పుడు ఉపాసకుడు ఆ దేవతామంత్రాన్ని జపిస్తూ దేవతాను(గ్రహాన్ని శీఘ్రంగాను, 
దృఢంగాను పొందాలంటే ఆ (ప్రధాన దేవతామం('త్రంతోపాటు తదనుకూలాలైన అంగమంత్రాలను గూడా జతచేసి జపించటం 
ఉపాసనా సంప్రదాయం. ఆ జత చేసే ప్రక్రియలు 1. పల్లవం, 2. సంపుటం, 3. యోజనం అని మూడు విధాలు. పల్లవ 
మంటే (ప్రధాన మంత్రానికి తుదిని ఆ అంగమం(త్రాన్ని సమకూర్చటం. సంపుటమంటే (ప్రధాన మంత్రానికి తొలుతనే 
అంగమం(త్రాన్ని సమకూర్చటం. యోజనమంటే (ప్రధాన మంత్రానికి మొదటా చివరా కూడా అంగమంత్రాన్ని సమకూర్చటం. 
అట్లా సమకూర్చి జపిస్తే మంత్రశక్తి సమజ్ఞ్వలతరమై ఎంతటి ఫలాన్నైనా ఈయగల దేవతానుగ్రహం కలుగుతుందని శాస్త్ర 
హృదయం. 

ప్రకృతం పరమేశ్వరరూప ్రధానమంత్రానికి శ్రీదేవతాబీజాన్నీ, గౌరీదేవతా బీజాన్నీ పల్లవరూపంలోకాని, సంపుట 


రూపంలోకాని, యోజన రూపంలోకాని సమకూరిస్తే, ఆ పరమేశ్వరమూర్తి అంటే మంత్రం (మంత్ర ఏవ తు దేవతా) 
సముజ్ఞ్వలతర మవుతుందని భావం. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరమేశ్వరుడు అంతర్యాగ పరీపాకరూపుడు. యాగమంటే దేవతాదుల నుద్దేశించి అగ్నిహోత్రంలో ఆజ్యాదిపదార్థాలను 
మంత్రపూర్వకంగా వేయటం. ఇది బాహ్యమనీ, అంతరమనీ రెండు విధాలు, బాహ్యయాగం (ప్రసిద్దమే. అంతర్యాగమంటే 
అంతఃకరణంచే భావించబడే పదార్థాలను అంతఃకరణమందే కల్పించబడే అగ్నిహోత్రంలో వేల్వటం. బాహ్యయాగాన్ని 
పరమేశ్వరార్పణ బుద్దితో కావించి నిర్మలచిత్తుడైన తిక్కయజ్వ అంతర్యాగపు అతిశయం (గ్రహించి పరమేశ్వరుడిని అంతర్యాగ 
పరీపాకరూపుడిగా ఇందులో సంబోధించాడు. 

ఇట్లాగే తిక్కన శాంతిపర్వంలో కూడా- 


“హృదయ వేదికయందు సమిద్దమూర్తి | వెలుగుచుండు తేజమునందు వేల్చు. బ్రాణ 
ములను; యాజి య ట్లంతరమున నొనర్చు | యాగమున వీతకల్మషుండై వెలుంగు” 


అనటం గమనార్హం. బాహ్యోప కరణ విశేషాలతో చేయబడే యాగంవలెనే ఆంతరంగా శరీరంలో నిత్యమూ జరిగే వ్యాపారాలందే 
అపూర్వ భావనా విశేషంతో కావించబడటంచేత ఇది “అంతర్యాగం' అనబడుతున్నది. ఈ అంతర్యాగానికి పూజాకుసుమాలు 
అహింస, ఇంద్రియని[గ్రహం, దయ, క్షమ, జ్ఞానాదులు. హోమ విషయంలో హుతవహుడు చైతన్యం, కుండం చిత్కుండం, 
హోమపదార్థం, హవ్యం - విశ్వం. ఈ అంతర్యాగానికి ఫలం 

“ఇ త్యన్తర్యజనం కృత్వా సాక్షా ద్బ హ్మమయో భవేత్‌, 

న తస్య పాపపుణ్యాని జీవన్ముక్తో భవే [ద్రువమ్‌”. అని చెప్పబడింది. 

తిక్కన హరిహరనాథుడిని అటువంటి అంతర్యాగానికి ఫలస్వరూపుడిగా పేర్కొన్నాడు. 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా= ప్రభూ! ఇది కృతిపతియైన హరిహరనాథుడి సంబోధనం; వైశంపాయనుండు= ఆ పేరుగల వ్యాసళిష్యుడు; 
జనమేజయునకున్‌= పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడనే పేరుగల మహారాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ప్రభూ! హరిహరనాథా! వ్యాసశిష్యుడైన వైశంపాయనముని జనమేజయమహారాజుతో ఈ విధంగా 
అన్నాడు. 
విశేషం: వైశంపాయనుడు వ్యాసుడి శిష్యుడు, ముని, జనమేజయుడు ఉత్తరాభిమన్యుల కుమారుడైన పరీక్షిత్తు కొడుకు. 
వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పినట్టు తిక్కన హరిహరనాథుడితో భారత కథ చెప్పుతున్నాడు. 

పాండవులు కృష్ణాదులంగూడి భావికార్య విధానము నాలోచించుట (సం. 5.1.1) 


తే. ఎలమి నభిమన్యు పెండిలి యివ్విధమున. । జేసి, యుల్లాసలక్ష్మి గైసేసి మత్స్య 
మనుజపతి యన్వయంబు పావనము సేసి, । దినచతుష్టయానంతరమున( బ్రియమున. 3 


ప్రతిపదార్థం: (తరువాతి వచనంలోని 'ధర్మతనయుండు' కర్త) ఎలమిన్‌= సంతోషంతో; అభిమన్యుపెండిలి= అభిమన్యుడిపెళ్ళి; 
ఇవ్విధమునన్‌ (ఈ+విధమునన్‌)= ఈ రీతిగా; చేసి; ఉల్దాసలక్ష్మిన్‌= ప్రకాశమనే శ్రీని; కైసీసి= అలంకరించి, మత్స్యమనుజపతి 
అన్వయంబు= మత్స్యదేశాధీశుడైన విరాటుడియొక్క, వంశం; పావనము సేసి (పావనము+చేసి)= పవిత్రంచేసి; దినచతుష్టయ+ 
అనంతరమునన్‌= నాలుగు దినముల తరువాత; ప్రియమునన్‌= (ప్రీతితో. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 3 


తాత్సర్యం: ధర్మరాజు అభిమన్యుడి పెళ్ళి ఈ రీతిగా సంతోషంతో చేసి, ప్రకాశమనే సంపద అలంకారంగా 
శోభిల్లుతూ, విరాటుడి వంశాన్ని పవిత్రం చేసి, నాలుగు దినాలు కడచిన తరువాత ప్రీతితో. 


విశేషం: అభిమన్యుడు అర్జునుడి కొడుకు. అతడికి విరాటుడి కూతురైన ఉత్తరతో పెళ్ళి జరిగింది. పాండవుల తోడి ఈ 
సంబంధం వలన విరాటుడి వంశం పావనమయింది. 


వ. ధర్మతనయుండు దమ్ములుం గొడుకులుం బరివేష్టించియుండ, విశాలరమణీయంబగు విరాటు కొలువు 
కూటంబున కరిగి యందు. 4 


ప్రతిపదార్థం: ధర్మతనయుండు= యముడి కొడుకైన ధర్మరాజు; తమ్ములున్‌= భీమాదులైన తమ్ములు నలుగురూ; 
కొడుకులున్‌= |ప్రతివింద్యాదులైన కొడుకులూ; పరివేష్టించి ఉండన్‌= చుట్టిఉండగా; విశాలరమణీయంబు+అగు= విశాలమూ, 
సుందరమూ అయిన; విరాటుకొలువుకూటంబునకున్‌= విరాటరాజు సభాభవనానికి; అరిగి= వెళ్లి; అందున్‌= ఆ కొలువులో. 


తాత్సర్యం: ధర్మరాజు భీమాదులైన తమ్ములు నలుగురూ, ప్రతివింద్యాదులైన కుమారులూ చుట్టియుండగా 
విశాలమూ, సుందరమూ అయిన విరాటరాజు సభాభవనానికి వెళ్ళి అందులో (వచనం 6లోని 'ఉన్న' అనే దానితో 
అన్వయం). 


నిశేషం: ధర్మరాజు తమ్ములు భీమార్జుననకులసహదేవులు, కొడుకులు ప్రతివింద్యుడు, (శ్రుతసేనుడు, (శ్రుతకీర్తి శతానీకుడు, 
(శ్రుతకర్ముడు అనే ఉపపాండవులైదుగురూ, భీముడికొడుకు ఘటోత్కచుడూ, అర్జునుడి కొడుకు అభిమన్యుడు మొదలయినవారు. 
విరాటుడి కొలువు విశాలమైనది అంతేకాక అది రమణీయమైనది. 


క. విరటుండు6 బాంచాలుండును, | హరియును, రాముండు, వారి యనుజ తనూజుల్‌, 
పరిణయ సమాగతాఖిల । ధరణీశులు బలసియుండ(, దద్దయు నెమ్మిన్‌. 5 


ప్రతిపదార్థం: విరటుండున్‌= విరాటరాజూ; పాంచాలుండును= పాంచాలదేశపురాజగు |ద్రుపదుడూ; హరియును= శ్రీకృష్ణుడూ, 
రాముండు= బలరాముడూ; వారి= ఆ విరాటాదుల; అనుజతనూజుల్‌= తమ్ములూ, కొడుకులూ; పరిణయసమాగత+ 
అఖిలధరణీ+ఈశులున్‌= వివాహానికి విచ్చేసిన ఎల్లరాజులూ; బలసి+ఉండన్‌= చుట్టుకొనిఉండగా; తద్దయున్‌= మిక్కిలి; 
నెమ్మిన్‌= ప్రీతితో. 


తాత్పర్యం: విరాటుడూ, (ద్రుపదుడూ, శ్రీకృష్ణుడూ, బలరాముడూ, వారి తమ్ములూ, కుమారులూ, వివాహానికి 
విచ్చేసిన రాజులందరూ పరివేష్టించిఉండగా, మిక్కిలి ప్రీతితో. (తరువాతి వచనంలోని 'ఉన్న' అనే దానితో 
అన్వయం.) 


వ. ఉన్నసమయంబున సభాసదులైన మానవేంద్రులు నానావిధంబుల€ గృష్ణ యుధిష్టిరులతో సంభాషణంబులు 
సేయుచుండం బాండవకార్యార్దియై కృష్ణుండు తదీయ వచనంబులు వారించి, వారల గలయం గనుంగొని 
యిట్లనియె. 6 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉన్నసమయంబునన్‌= ఆవిధంగా పరివేష్టించి ఉన్నవేళ; సభాసదులు+ఐన= సభ్యులైన; మానవేంద్రులు 
(మానవ+ఇంద్రులు)= రాజులు; నానావిధంబులన్‌= అనేకరీతుల; కృష్ణయుధిస్టిరులతోన్‌= కృష్ణుడితోను, ధర్మరాజుతోను; 
సంభాషణంబులు+చేయుచున్‌+ఉండన్‌= మాటలాడుతుండగా, కృష్ణుండు; పాండవకార్య+అర్థి+ఐ= పాండవుల పనిని 
కోరినవాడయి; తదీయవచనంబులు= వారి మాటలు; వారించి= ఆపి; వారలన్‌= వారిని; కలయన్‌+కనుంగొని= బాగుగా 
చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఆవిధంగా వారందరూ కూడిఉన్న సమయంలో సభలోని రాజులు అనేకరీతులుగా కృష్ణుడితోనూ, 
ధర్మరాజుతోనూ మాటలాడుతుండగా, శ్రీకృష్ణుడు పాండవుల కార్యం కోరినవాడయి వారి మాటలను ఆపి, వారినందరినీ 
కలయ చూచి ఇట్టా అన్నాడు. 


విశేషం: శ్రీకృష్ణుడు “పాండవకార్యార్థియె' వారలం గలయం గనుంగొని' మాట్లాడి నట్టు చెప్పటం సార్థకం. ఉద్యోగపర్యానికి 
కార్యారంభాన్ని చేస్తూ అక్కడ ఉన్న రాజలోకమంతా ఏకమై వర్తించేటట్లుగా పలుకుతున్నాడని ధ్వని. నిజానికి పలుకవలసింది 
ధర్మజుడు. కాని, వచ్చినవారందరూ వివాహ శుభకార్యంలో పాల్గొనటానికి వచ్చిన బంధుమిత్రులు. వారిని ధర్మజుడు 
ప్రత్యక్షంగా యుద్దంలో సహాయం చేయండని కోరటం ఉచితం కాదు. అదిగాక పాండవుల అంతరాత్మ వంటివాడు కృష్ణుడు. 
దైవశక్తిగా వారిచేత భావించబడి పూజించబడేవాడు. అతడిది భవిష్యద్వాణి, తప్పక జరిగేమాట అని వారికి విశ్వాసం ఉన్నది. 
పాండవులకు శ్రీకృష్ణుడు మార్గదర్శి. మహర్షి “యోగక్షేమం వహామ్యహమ్‌” అని రక్షించే పరమాత్మ. శ్రీకృష్ణుడు ఉద్యోగపర్వంలో 
పాండవేతివృత్తంలో నిర్వహించే కీలకమైన పాత్రను కవి ఈ మాటల వలన ధ్వనింపచేశాడు.(సంపా.) 


మ.  'కపటద్యూతమునందు సౌబలునిచేం గౌంతేయు లాత్మీయరా 
జ్య పదభ్రంశము. బొంది, సత్యనిరతిన్‌ శక్తాత్ములై యుండియుం 
గుపితస్వాంతులు గాక, తత్సమయ సంక్షోభంబు గాకుండా, 
విపినావాసము, గూఢచర్యయును గావింపం దలం పొప్పది? 7 


ప్రతిపదార్థం: కౌంతేయులు= కుంతీపుతులు-పాండవులు; కపటద్యూతమునందున్‌= మోసపుజూదంలో; సౌబలునిచేన్‌= 
శకునిచేత; ఆత్మీయరాజ్యపదభ్రంశమున్‌= తమదైన రాజ్యస్థానంనుండి జారుపాటును - స్వీయ రాజ్యభ్రష్టతను; పొంది; 
సత్యనిరతిన్‌= సత్యమునందలి అత్యంతాసక్తిచేత; శక్త+ఆత్ములు+ఐ+ఉండియున్‌= సమర్ధులై ఉండికూడా; కుపితస్వాంతులు+ 
కాక= కోపించిన మనస్సులు కలవారు కాకుండా; తద్‌+సమయసంక్షోభంబు+కాక+ఉండంగాన్‌= ద్యూత నియమానికి భంగం 
కలుగకుండేటట్టు; విపిన+ఆవాసమున్‌= అరణ్యవాసమూ; గూఢచర్యయును= రహస్యవర్తనమూ, (అజ్ఞాతవాసమూ); కావింపన్‌+ 
తలంపు= చేయాలనే ఆలోచన; ఒప్పదే?= తగదా? బాగుకదా! 


తాత్సర్యం: “పాండవులు జూదంలో శకుని కుటిలత్వం చేత తమ రాజ్యం కోలుపోయి, సమర్ధులై ఉండి కూడా, 
సత్యంపై ఉండే అత్యంతాసక్తిచే త, కుపితమనస్కులుగాక, ద్యూత నియమానికి భంగం కలగకుండా, 
అరణ్యాజ్ఞాతవాసాలు చేయనెంచడం సముచితం కాదా? 


విశేషం: సౌబలుడు (శకుని) గాంధారదేశాధిపతియెన సుబలుడి కొడుకు. గాంధారికి అన్న. దుర్యోధనాదుల మేనమామ. 
దుర్యోధనుడి పక్షాన ఇతడే ధర్మరాజుతో జూదం ఆడి మోసంతో అతడిని ఓడించాడు. కౌంతేయులంటే కుంతి కొడుకులే 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 5 


అయినా, పాండవుల కందరికీ వర్తిస్తుంది. సమర్ధులై ఉండికూడా, కోపం తెచ్చుకోక, ద్యూత నియమోల్లంఘనం చేయక, 
అరణ్యాజ్ఞాతవాసాలు చేయ నెంచడం పాండవుల సత్యనిరతికి నిదర్శనం. “సత్యమేవ జయతే”- అనే న్యాయాన్ని అనుసరించి 
వారికి విజయం కలుగాలని ధ్వని. 


ఆ. తలంచినట్ల వ్రతము సలిపి యమ్మాడ్క్మి( బం । డ్రెండు వత్సరములు పాండవేయు 
లకట! క్రూరసత్త్వ యాతుధానావలి | తోడ గాననమున( గూడి మనరె? 8 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; పాండవేయులు= పాండవులు; తల(చినట్ల (తలంచిన+అట్టు+అ)= అనుకొన్న విధంగానే; 
(వ్రతముసలిపి= నియమం పాటించి; అమ్మాడ్కిన్‌ (ఆ+మాడ్కిన్‌)= ఆ రీతిగా; పండ్రైెండువత్సరములు= పన్నెండేళ్ళు; 
కాననమునన్‌= అడవిలో; (క్రూరసత్త్యయాతుధాన+ఆవలితోడన్‌= (క్రూరమృగాలతోనూ, రాక్షససమూహంతోనూ; కూడి= కలిసి; 
మనరె= జీవించరా? 


తాత్సర్యం: అయ్యో! పాండవులు అనుకొన్న విధంగానే నియమం పాటించి ఆ రీతిగా పన్నెండేళ్లు అడవిలో 
క్రూరమృగాలతోనూ, రాక్షస సమూహంతోనూ కలిసి జీవించలేదా? 


విశేషం: సత్యధర్మ నిరతి వలన పాండవులు ఉదాత్తు లనిపించుకొన్నారు. కపటద్యూతంలో ధర్మజుడు దిగ్విజయం చేసి 
సంపాదించుకొన్న సంపదను కౌరవులు అపహరించారు. ఉద్దతులు, కపటులు అనిపించుకొన్నారు. పాండవులు బలవంతులైనా 
వారిని కోపంతో మట్టుపెట్టలేదు. సమయ సంక్షోభాన్ని సృష్టించలేదు. సత్యాన్ని పాటించి, ధర్మాన్ని రక్షించారు. కాబట్టి 'ధర్మో 
రక్షతి రక్షితః అనే న్యాయం వారిపట్ట వర్తిస్తుంది అని భావం. ధార్మికులను ధర్మం ధర్మపరుల సహాయరూపంగా సమకూడి 
రక్షిస్తుందని ధ్వని. శ్రీకృష్ణుడు తన (ప్రతిపాదనకు తగిన (ప్రాతిపదికను పద్యంలో బలంగా వేసి వాదకుశలు డనిపించుకొన్నాడు. 
(సంపా 


క పదపడి, దుస్తరమగు నీ | పదుమూండగునేండు గడవంబడుట యరిది; త 
మ్మెదు రెజుంగమికై యాపద । లొదవిన సైరించి; రిట్టి యునికియు గలదే? 9 


ప్రతిపదార్థం: పదపడి= పిమ్మట; దుస్తరము+అగు= దాటశక్యంకాని; ఈ పదుమూండగు+ఏండు= ఈ పదమూడో యేడు 
(అజ్ఞాతవాస సంవత్సరం); కడవన్‌+పడుట= దాటటం; అరిది= దుష్కరం; తమ్మున్‌= తమను; ఎదురు= శత్రువును, 
ఎణఖు(గమికై= తెలిసికొనకుండా ఉండటానికి; ఆపదలు= కష్టాలు; ఒదవినన్‌= కలిగినా; సైరించిరి= ఓర్చుకొన్నారు; ఇట్టి 
ఉనికియున్‌= ఇటువంటి జీవనం కూడా; కలదే= ఉన్నదా? (లేదని భావం.) 


తాత్సర్యం: అరణ్య వాసానంతరం దాటశక్యం కాని అజ్ఞాతవాస సంవత్సరమైన ఈ పదమూడో యేడు గడపటం 
దుష్కరం. తమను శత్రువు తెలిసికోకుండా ఉండటానికి ఎన్ని ఆపదలు సంభవించినా వీళ్ళు సహించారు. ఇటువంటి 
(బదుకు ఉంటుందా? 


విశేషం: తమను శత్రువు తెలిసికొంటే ద్యూతనియమం (ప్రకారం మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం 
చేయాలి. అందుచేత అజ్ఞాతవాస సంవత్సరంలో ఎన్ని ఆపదలు వచ్చినా పాండవులు సహించారు. ఇంత కష్టపుబ్రదుకు ఎక్కడా 
ఉండదని భావం. పాండవుల పట్ల పారిషదుల సానుభూతిని సమకూర్చే సంభాషణ మిది. 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మీరలు ధర్మజు వర్తన । గౌరవ మెటు(గుదుర కాదె? కావున నా గాం 
ధారీ తనూభవులకును, । వీరలకును హితమగా వివేకప్రాఢిన్‌. 10 


ప్రతిపదార్థం: మీరలు= మీరు; ధర్మజు= ధర్మరాజుయొక్క; వర్తన గౌరవము= నడవడియొక్క గొప్పతనం; ఎజు6ంగుదురు+అ+ 
కాదె!= తెలిసినవారే కదా!; కావునన్‌= కాబట్టి, ఆ గాంధారీ తనూభవులకును= గాంధారి కొడుకులైన ఆ కౌరవులకూ; 
వీరలకును= వీరికీ- పాండవులకూ; హితము+అ+కాన్‌= మేలు అయ్యే విధంగా; వివేక ప్రాఢిన్‌= విచారణ సామర్థ్యంతో. 


తాత్సర్యం: మీరు ధర్మరాజు స్మత్పవర్తనం తెలిసినవారే కదా! కాబట్టి ఆ కౌరవులకూ, ఈ పాండవులకూ మేలు 
కలిగే విధంగా విచారణ శక్తితో (తరువాత పద్యంలోని 'తలయుండు” అనే క్రియతో అన్వయం.) 


విశేషం: కౌరవ పాండవులకు ఉభయులకూ మేలు కలుగవలెనంటే బాగా విచారణ చేసే నేర్పు ఉండాల్సిందే. 


తే. ధర్మమార్గంబు దప్పక తలంపు. డొక్క । తెజంగు; ధర్మువు దప్పి యుధిష్టిరుండు 

పడయ నొడంబడ. డయ్యింద్రపదవియైన; | నుచితగతి నెంత వడసిన నుల్లసిల్లు. 11 
ప్రతిపదార్థం: ధర్మమార్గంబు; తప్పుక= విడువక; ఒక్క తెజంగు= ఒక విధం; తలయపుండు= ఆలోచించండి; యుధిస్టిరుండు= 
ధర్మరాజు; ధర్మువు+తప్పి= అధర్మంగా; ఆ+ఇంద్రపదవి+ఐనన్‌= ఉన్నతమైన ఆ ఇం(ద్రపదవిని కూడా; పడయన్‌= పొందటానికి; 
ఒడంబడండు= అంగీకరించడు; ఉచిత గతిన్‌= తగిన రీతిని; ఎంత+పడసినన్‌= ఎంత తక్కువ లభించినా; ఉల్లసిల్లున్‌= 
సంతోషిస్తాడు. 


తాత్పర్యం: ధర్మమార్గం విడిచిపెట్టకుండా ఏదయినా ఒక విధం ఆలోచించండి. ధర్మరాజు అధర్మపద్దతిన 
అత్యున్నతమైన ఆ ఇంద్రపదవి లభించినా అంగీకరించడు. సముచితమార్గంలో ఎంత తక్కువ లభించినా సంతోషిస్తాడు. 


విశేషం: అలం: వినోక్తి ధర్మరాజుకు ధర్మం ముఖ్యం. పదవి కాదు అని భావం. 


వ. కావున బాండవులకు( బితృధనంబగు రాజ్యంబు6 గపటద్యూతంబున దుర్యోధను. డపహరించుటయు, 
నది వీరలు దిగ్విజయంబు( జేసి యలవరించుకొన్న పదం బగుటయు; ధర్మసూను మహానుభావంబు 
విచారింపక ధార్తరాష్తులు పరిభవించినం దెగి యితండు వారలకుం గీడు రోయమియు, నీరెండు దెజంగుల 
వారికిం బంచి కుడువందగుటయుం దలపోసి, తగిన కార్యంబు సెప్పనర్ద్హుల; రేనును నాకన్నంత సెప్పెద 
వినుండు. 12 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి, పాండవులకున్‌; పితృధనంబు+అగు= తం(డ్రి సొత్తు అయిన; రాజ్యంబున్‌; కపట 
ద్యూతంబునన్‌= మోసపుజూదంలో; దుర్యోధనుడు; అపహరించుటయున్‌= దొంగిలించటం; అది= ఆ రాజ్యం; వీరలు= వీరు 
(పాండవులు); దిగ్సిజయంబున్‌+చేసి= దిక్కులను (ఆయాదిక్కులలోని రాజ్యాలను) గెలవటంచేత; అలవరించుకొన్న పదంబు= 
సంపాదించుకొన్న స్థానం; అగుటయున్‌= కావటం; ధర్మసూను మహానుభావంబు= ధర్మరాజు గొప్పతనం; విచారింపక= 
ఆలోచించక; ధార్తరాష్టులు= ధృతరాషపుడి కుమారులు-దుర్యోధనాదులు; పరిభవించినన్‌= అవమానించగా; తెగి= సాహసించి; 
ఇతండు= ధర్మరాజు; వారలకున్‌= కౌరవులకు; కీడు= హాని; రోయమియున్‌= తలపెట్టకపోవటం; ఈ రెండు తెజంగులవారికిన్‌= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 7 


ఈ రెండు పక్షాలవారికీ; పంచి కుడువన్‌+తగుటయున్‌= విభజించుకొని అనుభవించతగి ఉండటం; తలపోసి= ఆలోచించి; 
తగిన కార్యంబు= తగిన కర్తవ్యం; చెప్పన్‌; అర్హులరు= తగినవారు; ఏను= నేను కూడా; నా కన్న+అంత= నేనెరిగినంత; 
చెప్పెదన్‌= చెపుతాను; వినుండు= వినండి. 


తాత్సర్యం: కాబట్టి, పాండవులకు తండ్రి సొత్తయిన రాజ్యాన్ని మోసపు జూదంలో దుర్యోధనుడు అపహరించటమూ, 
అది వీరు దిక్కులను జయించి సంపాదించుకొన్నది కావటమూ, ధర్మరాజు మహానుభావం ఆలోచించక 
దుర్యోధనాదులు అవమానించినా సాహసించి ఈ ధర్మరాజు వాళ్ళకు ఎటువంటి హానీ చేయ తలపెట్టకపోవటమూ, 
ఈ రెండు పక్షాల వారికీ పంచుకొని అనుభవించదగింది అవటమూ విచారించి, తగిన కర్తవ్యం ఉపదేశించటానికి 
మీరు తగినవారు. నేను కూడా నేనెరిగినంతలో చెప్పుతాను వినండి. 


విశేషం: ఈ మాటలలో శ్రీకృష్ణుడి వాబ్నెపుణ్యం తెలుస్తున్నది. పాండవులకు రాజ్యం తండ్రి నుండి వచ్చినది. దానిని 
దుర్యోధనుడు అన్యాయపు జూదంలో అపహరించాడు. అది పాండవుల కష్టార్టితం. ధర్మరాజు ఎంతటి మహానుభావుడో 
తెలియక దుర్యోధనాదులు అవమానిస్తే, అతడు వాళ్ళకు కీడు తలపెట్టలేదు. రాజ్యం ఈ రెండు పక్షాలవారూ పంచుకొని 
అనుభవించదగింది. సభ్యులు సముచిత కర్తవ్యోపదేశం చేసే ముందు ఈ అంశాల నన్నిటిని దృష్టిలో పెట్టుకొనాలి - అని 


శ్రీకృష్ణుడి హెచ్చరిక. శ్రీకృష్ణుడి మాటలలోని హేతుబద్దత మెచ్చదగింది. 


క కుంతీతనయులు సమయము । శాంతతమై నడపి, తమ భుజాబలమును, దు 
ర్లాంతోద్యమ శౌర్యము నెటి(। గింతు మనుచు నున్నవారు గిను కెదం గదురన్‌. 13 


ప్రతిపదార్థం: కుంతీ తనయులు= కుంతి కొడుకులు - పాండవులు; సమయము= (ద్యూత) నియమాన్ని; శాంతతమైన్‌= 
శాంతితో; నడపి= పాటించి; కినుక= కోపం; ఎదన్‌= హృదయంలో; కదురన్‌= అతిశయించగా; తమ భుజాబలమును= తమ 
భుజపరా(క్రమమునూ; దుర్జాంత+ఉద్యమ శౌర్యమున్‌= నిగ్రహించవీలుకాని, పూనికగల పరా(క్రమమునూ; ఎజింగింతుము+ 
అనుచున్‌+ఉన్నవారు= తెలపాలనుకొంటున్నారు. 


తాత్సర్యం: పాండవులు ద్యూత నియమాన్ని శాంతంగా పాటించి, కోపం హృదయంలో అతిశయించగా, తమ 
భుజబలాన్నీ, నిగహించరాని పూనికతోకూడిన పరా(క్రమాన్నీ కౌరవులకు చూపాలనుకొంటున్నారు. 


విశేషం: జూదానికి ముందు చేసికొన్న నియమాన్ని శాంతంగానే పాటించారు పాండవులు. అంతవరకూ తమ హృదయాలలో 

అణచిపెట్టబడిన కోపం పెల్లుబికి అనివార్యమైన తమ పరా(క్రమం (ప్రదర్శించాలనుకొంటున్నారు. ఇది వారి ధర్మనిరతినీ, 
టె గే ర 

పరాక్రమాన్నీ సూచిస్తుంది. అంతదాకా వారు ఊరుకొనటం చేతగాక కాదు; ధర్మపరాయణులు అవటం వలన మాత్రమే. 


క వీరి తలం పెటి(గిన గాం । ధారీ తనయుండు సుహృద్వితానముం గూర్చుం, 
“బోర బరిమార్తు( గొంచెపు । వారై యున్నెడన' యని యవశ్యము( గడంకన్‌. 14 


ప్రతిపదార్థం: వీరి= ఈ పాండవులయొక్క; తలంపు= అభిప్రాయం; ఎజి6గిన= తెలిసిన; గాంధారీ తనయుండు= గాంధారి 
కొడుకు- దుర్యోధనుడు; కొంచెపువారై (కొంచెము+వారు+ఐ)= అల్పసంఖ్యాకులయి; ఉన్న+ఎడన్‌+అ= ఉన్నప్పుడే; పోరన్‌= 
యుద్దంలో; పరిమార్తున్‌= చంపుతాను; అని; అవశ్యమున్‌= తప్పనిసరిగా; కడంకన్‌= ప్రయత్నంతో; సుహృద్‌+వితానమున్‌= 
మిత్రుల సమూహాన్ని; కూర్చున్‌= సమకూర్చుకొంటున్నాడు. 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ పాండవుల అభిప్రాయం తెలిసిన దుర్యోధనుడు 'అల్పసంఖ్యాకులై ఉన్నప్పుడే శత్రువులను యుద్దంలో 
చంపుతా'నని అనివార్యమైన పూనికతో మిత్రబృందాన్ని సమకూర్చుకుంటున్నాడు. 


విశేషం: “శత్రువు అల్పుడై ఉన్నప్పుడే సాధించాలి” అనే రాజనీతిని దుర్యోధనుడు పాటించి, పాండవులను యుద్దంలో 
చంపటానికి మిత్రులను కూర్చుకొని సన్నద్దుడవుతున్నాడు. ఇది ఆతడి యుద్దనీతికి నిదర్శనం. 
క. అలఘు బల విక్రమోదా । త్తుల కైనను బలము లేక దోర్గర్వముమై 

గెలువంగ వశమె, సహాయము । కలిమి ననంతంబు లగు పగటిసైన్యములన్‌? 15 


ప్రతిపదార్థం: అలఘు బల విక్రమ+ఉదాత్తులకున్‌+ఐనను= అధిక బలపరా[క్రమాలచేత గొప్పవారైన వారికి కూడా; సహాయము 
కలిమిన్‌= తోడ్పాటు ఉండటం చేత; అనంతంబులు+అగు= అంతం లేని; పగణ సైన్యములన్‌= శత్రుసేనలను; బలము 
లేక= సైన్యం లేకుండా; దోర్గర్వముమైన్‌ (దోః+గర్వము+మైన్‌)= భుజబలగర్వంతో; గెలువంగన్‌+వశమె= గెలువ శక్యమా? 
(కాదని భావం.) 


తాత్సర్యం: ఎంతటి బలపరా(క్రమ సంపద కలవారికైనా, సహాయసంపద కలిగిన అనంతమైన శత్రుసైన్యాన్ని, 
నిస్సహాయంగా కేవల భుజబలగర్వంతోనే గెలవటం సాధ్యమవుతుందా? 


విశేషం: దుర్యోధనుడివలెనే, పాండవులు కూడా కేవలం తమ భుజబలాన్నే నమ్ముకొని కూర్చుండక, సహాయసంపద గలిగి 


అనంతమైన శత్రుసైన్యాన్ని గెలవడానికి మిత్రబలాల్ని కూర్చుకోవాలని శ్రీకృష్ణుడి సూచన. 


క _ కావునం బాండవ పక్షము । భూవల్లభకోటి యిచట బ్రోవగు; నిమ్మై 
నీ వీరులు, నా వీరులు । దేవాసురులట్ల యనికి( దెగుదురు గడిమిన్‌. 16 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; పాండవ పక్షము భూవల్లభకోటి= పాండవుల పక్షంలోని రాజుల సమూహం; ఇచ్చటన్‌= 
ఇక్కడ; (ప్రోవు+అగున్‌= చేరుతుంది; ఇమ్మైన్‌ (ఈ+మైన్‌)= ఈ విధంగా; ఈ వీరులున్‌= పాండవవీరులూ; ఆ వీరులున్‌= 
ఆ కౌరవవీరులూ; దేవాసురులట్ల (దేవ+అసురుల+అట్టు+అ)= దేవతలు రాక్షసులు మాదిరిగానే; కడిమిన్‌= పరాక్రమంతో; 
అనికిన్‌= యుద్ధానికి; తెగుదురు= సాహసిస్తారు. 


తాత్సర్యం: కాబట్టి, పాండవుల పక్షంలోని రాజుల సమూహం ఇక్కడ కూడుతుంది. ఈ రీతిగా పాండవ వీరులూ, 
కౌరవవీరులూ దేవతలు రాక్షసుల వలెనే పరాక్రమంతో యుద్దానికి తెంపు వహిస్తారు. 


విశేషం: అలం: ఉపమ, యథాసంఖ్యము. “ఈ వీరులు నా వీరులు దేవాసురులట్లి అనటంలోని క్రమాన్వయం చొప్పున 
పాండవులకు దేవతలతోనూ, కౌరవులకు అసురులతోనూ పోలిక సిద్ధిస్తున్నది. దేవాసుర యుద్దంలో చివరికి దేవతలదే 
విజయం కాబట్టి, పాండవ కౌరవ యుద్దంలో పాండవులదే విజయం అని శ్రీకృష్ణుడు సూచించినట్టయింది. దేవాసురయుద్దంతో 


పోలికవలన భావి పాండవ కౌరవ యుద్దం కూడా అతిభీకరంగా ఉండగలదని సూచన. 


వ. ఇదియిక్కడి తెబింగునకు( దోచిన తలం; పక్కడివారి చిత్తవృత్తి యెట్టిదగుట యెటుంగ; మెదిరిమతంబెటుంగక 
యెట్టికార్యంబు నిశ్చయింప వెరవగునే? కావున ని య్యవసరంబునం దగిన మానిసి నందులకుం 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 9 


బుచ్చవలయు; దుర్యోధనుండు వీరికి రాజ్యంబు పా లిచ్చిన మేలగుంగాక, తక్కిన నప్పటికిం బోలినపని 
సూచుకొంద'మని పలికిన విని బలదేవుం డియ్యకొని రాజలోకంబు నాలోకించి యిట్లనియె. 17 


ప్రతిపదార్థం: ఇది; ఇక్కడి తెజింగునకున్‌= ఇక్కడి పరిస్థితికి; తోచిన తలంపు= స్ఫురించిన అభిప్రాయం; అక్కడి వారి= 
అక్కడనున్న కౌరవులయొక్క; చిత్తవృత్తి= మనఃస్థితి; ఎట్టిదగుట (ఎట్టిది+అగుట)= ఎట్టా ఉన్నదీ; ఎఖుంగము= తెలియము; 
ఎదిరిమతంబు= ఎదుటివారి (శత్రువు) అభిప్రాయం; ఎజుంగక= తెలిసికోకుండా; ఎట్టికార్యంబు= ఏపనినీ; నిశ్చయింపన్‌= 
నిర్ణయించడానికి; వెరవు+అగునే?= వీలవుతుందా?; కావునన్‌; ఇయ్యవసరంబునన్‌ (ఈ+అవసరంబునన్‌)= ఈ సమయంలో; 
తగిన మానిసిన్‌= అర్హుడైనవాడిని; అందులకున్‌= అక్కడికి- కౌరవసభకు; పుచ్చవలయున్‌= పంపాలి; దుర్యోధనుండు; 
వీరికిన్‌= పాండవులకు; రాజ్యంబుపాలు= రాజ్యభాగం; ఇచ్చినన్‌= ఇస్తే; మేలు+అగున్‌= మంచిది; కాక తక్కినన్‌= అట్లాకాకపోతే- 
రాజ్యభాగం ఇవ్వని పక్షంలో; అప్పటికిన్‌= ఆ సమయానికి; పోలినపని= తగిన కార్యం; చూచుకొందము= ఆలోచిద్దాం; అని; 
పలికినన్‌= పలుకగా; విని; బలదేవుండు= బలరాముడు; ఇయ్యకొని= సమ్మతించి; రాజలోకంబున్‌= రాజుల సమూహాన్ని; 
ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇదీ ఇక్కడి పరిస్థితికి అనురూపమైన అభిప్రాయం. అక్కడి వారి మనఃస్థితి ఎట్టా ఉందో మనకు 
తెలియదు. ఎదుటివారి అభిప్రాయం తెలిసికొనకుండా ఏ కార్యాన్నీ నిశ్చయించటం మంచిదికాదు. కాబట్టి ఈ 
సమయంలో తగినవాడిని కౌరవసభకు పంపాలి. దుర్యోధనుడు వీరికి రాజ్యభాగం ఇస్తాడా మంచిది. ఇవ్వకపోతే ఏం 
చేయాలో ఆ సమయానికి చూచుకొందాం-” అని పలుకగా విని బలరాముడు దానికి సమ్మతించి రాజసమూహాన్ని 
చూచి ఇట్టా అన్నాడు. 
విశేషం: శ్రీకృష్ణుడి మాటలు అతడి కార్యనిపుణత్వాన్ని సూచిస్తున్నాయి. 
క “హరి వాక్యము వింటిరె? యిది । యిరు దెటి(గుల జనములకును హితమును ధర్మో 

త్తరమును నైయున్నది యీ । వెరవున శక్యంబు మనకు వీరలఈ దీర్పన్‌. 18 
ప్రతిపదార్థం: హరివాక్యమున్‌= శ్రీకృష్ణుడు చెప్పినమాట; వింటిరె?= విన్నారా?; ఇది= ఈ వచనం; ఇరు+తెజంగుల 
జనములకును= రెండు పక్షాల జనులకూ; హితమును= మేలును; ధర్మోత్తరమునున్‌= ధర్మంచేత శ్రేస్టమైనదీ; ఐ+ఉన్నది= 


అయి ఉన్నది; ఈ వెరవునన్‌= ఈ ఉపాయాన; మనకున్‌; వీరలన్‌= ఈ కౌరవపాండవులను; తీర్చన్‌= సమాధానపరచటానికి; 
శక్యంబు= సాధ్యం. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు చెప్పింది విన్నారా? ఇది ఇరుపక్షాల వారికీ మేలయినదీ; ధర్మయుక్తమైనదీ అవడంచేత 
శ్రేష్టమైనదీ అయి ఉంది. ఈ మార్గంలో మనకు ఈ ఉభయుల్నీ సమాధానపరచడం సాధ్యం. 


విశేషం: శ్రీకృష్ణుడి హితవులో హితం, ధర్మం రెండూ కలిసి ఉండటం చేత ఆ సలహా పాటిస్తే పాండవకౌరవులకు హితం 
కలుగుతుంది, ధర్మయుక్తంగా ఉండటం చేత లోకులందరూ సంతోషిస్తారని భావం, (సంపాం. 
చ. తమ సగపాలు గోలుపడి దానిన యిప్పుడు గోరు వీరికిన్‌ 

సముచితవృత్తి నిచ్చి తమ సామున సంతసమంది యున్మి యు 

క్తము ధృతరాష్ట్రసూనునకు; దాన నపాయము లేకయుండు( గో 

పముడిగి వీరు సేయుదురు బాంధవ; మిజ్జగముం బ్రియంపడున్‌. 19 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తమసగపాలు= తమ సగంభాగం; కోలుపడి= పోగొట్టుకొని; దానిన (దానిన్‌+అ)= దానినే; ఇప్పుడు; కోరువీరికిన్‌= 
కోరుకొంటున్న పాండవులకు; సముచిత వృత్తిన్‌= తగినరీతిగా ఇచ్చి; తమసామునన్‌= తమ సగం భాగంతో; సంతసము+అంది+ 
ఉన్కి= సంతోషపడి ఉండటం; ధృతర్మాష్టసూనునకున్‌= ధృతరాష్ట్రుడి కొడుకు- దుర్యోధనుడికి; యుక్తము= తగినది; దానన్‌= 
దానిచేత; అపాయము లేక+ఉండున్‌= చెరుపు ఉండదు; వీరు= ఈ పాండవులు; కోపము+ఉడిగి= కోపం విడిచి; బాంధవము= 
చుట్టరికం; చేయుదురు= కొనసాగిస్తారు; ఇజ్జగమున్‌ (ఈ+జగమున్‌)= ఈ లోకం; (ప్రియంపడున్‌ ((ప్రియము+పడున్‌)= 


సంతోషిస్తుంది. 


తాత్సర్యం: తమ సగం భాగం కోలుపోయి దానినే ఇప్పుడు కావాలంటున్న పాండవులకు సముచితంగా దానిని 
ఇచ్చి, తమ సగంతో తృప్తిపడి ఉండటం దుర్యోధనుడికి మంచిది. దానిచేత కీడు ఉండదు. పాండవులు కోపం విడిచి 
బంధుత్వం చూపుతారు. ఈ లోకం కూడా సంతోషిస్తుంది. 


విశేషం: జూదంలో కోలుపోయింది రాజ్యంలోని తమసగపాలే కాబట్టి, దానిని పాండవులు కోరటం, కౌరవులివ్వడం, ఉన్నదాంతో 
తృప్తిపడటం దుర్యోధనుడికి మంచిదనీ, జరిగినదానిని మనసులో పెట్టుకొని పగ సాధించకుండా కౌరవులతో కలిసి జీవించటం 
పాండవులకు మంచిదనీ బలరాముడి అభిప్రాయం. ఇంతవరకూ బలరాముడు శ్రీకృష్ణుడి వాదాన్నే బలపరిచాడు.(సంపా). 


వ. కావున నిక్కార్యం బెడసేయక యొక్కరుం బనుపవలయు; వాండునుం జని యభిమతంబు సాధించునప్పుడు. 
20 
ప్రతిపదార్థం: కావునన్‌; ఇక్కార్యంబు (ఈ+కార్యంబు)= ఈ పని; ఎడ+చేయక= ఆలస్యం చేయకుండా; ఒక్కరున్‌= 


ఒక్కడిని; పనుపవలయున్‌= పంపాలి; వాండునున్‌= ఆతడునూ; చని= వెళ్ళి; అభిమతంబు= అనుకొన్నది; సాధించు+అప్పుడు= 
సాధించేటప్పుడు. 


తాత్సర్యం: కాబట్టి, ఈ పని ఆలస్యం కాకుండా ఒక్కళ్లో అక్కడికి పంపాలి. అతడు కూడా వెళ్ళి, తాను 
అనుకొన్నది సాధించేటప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. మాట పాొందెటింగి, యోటమై నల్లన । చేరి, కౌరవేంద్రు చిత్తవృత్తి 

కనుగుణంబుగాయగ నానతుం డగుచు. బ్రా । ర్థించి యడుగకున్న( దెటగుపదదు. 21 
ప్రతిపదార్థం: మాటపొందు= మాటలపొందిక; ఎతింగి= తెలిసి; ఓటమైన్‌= వినయంతో; అల్లన= మెల్లగా; చేరి= దగ్గరై; 
కౌరవేం(ద్రు (కౌరవ+ఇం(ద్రు)= కౌరవశ్రేష్ణునియొక్క - దుర్యోధనుడియొక్క; చిత్తవృత్తికిన్‌= మనఃస్థితికి అనుగుణంబు+ 
కా(గన్‌= అనుకూలంగా; ఆనతుండు+అగుచున్‌= మిక్కిలి నమ్రతతో వంగినవాడు అవుతూ; ప్రార్థించి= వేడుకొని; అడుగక+ 
ఉన్నన్‌= అడగకపోతే; తెజంగు పడదు= చక్కబడదు. 


తాత్సర్యం: మాటతీరు తెలిసి వినయంతో మెల్లగా చేరి దుర్యోధనుడి మనఃస్థితి కనుకూలంగా వినమ్రుడై వేడుకొని 
అడుగకపోతే వ్యవహారం చక్కబడదు. 


విశేషం: రాయబారి అయినవాడు (ప్రవర్తించవలసిన తీరు బలరాముడు బాగా వివరించాడు. బలరాముడి మాటలలో 


పాండవుల దైన్యమూ, కౌరవుల ఆధిక్యమూ ధ్వనిస్తున్నాయి. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 1 


వ. అది యెట్లనిన, ధర్మనందనుం డతని యుద్దతికిం బుయిలోడి, మెయివడిగల నడవడిం బ్రవర్తిల్లుచుండియు, 
జూదంబు వెంట మోసపోయి, తొడరి చిక్కునం బడియె; అదియును నతం డక్షవిద్యాపాటవంబు దనకు 
మిగుల లేమింజేసియు, బంధుజనంబులు దన్ను వారించుటయు. దా నాడుట మాని గాంధారరాజును 
నియమించినం, దత్మళా కౌశలంబునం బరిణతుండు గావున నా శకుని యాడి, యుధిష్టిరుం డొడ్డిన 
యొడ్డిమియు గెలుచుచు వచ్చె నట్లగుట, నాతని యందును గొటింత లే; దిత్తెబింగున వార లధర్మపరులని 
నిందింపరాకునికి కారణంబుగా వీరలు వుచ్చినమానిసి వినయంబుతోన యిక్కార్యంబు దీర్షికొని రావలయు' 
ననిన, సాత్యకి కోపించి యిట్లనియె. 22 


ప్రతిపదార్థం: అది; ఎట్టు; అనినన్‌; ధర్మనందనుండు= ధర్మరాజు; అతని+ఉద్ధతికిన్‌= ఆ దుర్యోధనుడి గర్వానికి; పుయిలోడి= 
సంకోచించి; మెయివడి+కల నడవడిన్‌= సౌమ్యతగల (ప్రవర్తనంతో; (ప్రవర్తిల్లుచున్‌+ ఉండియున్‌= నడచుకొంటూ ఉండీ; 
జూదంబువెంటన్‌= ద్యూతద్వారమున; మోసపోయి; తొడరి= తొట్రుపడి; చిక్కునన్‌+పడియెన్‌= కష్టం పొందాడు; అదియునున్‌; 
అతండు= ఆ దుర్యోధనుడు; అక్షవిద్యాపాటవంబు= ద్యూతకళయందు నేర్పు; మిగులన్‌= మిక్కిలి; లేమిన్‌+ చేసియున్‌= 
లేకపోవటంచేతను; బంధుజనంబులు= చుట్టాలు; తన్నున్‌= తనను (దుర్యోధనుడిని); వారించుటయున్‌= అడ్డగించటంవలనను; 
తాను+ఆడుటమాని= తాను ఆడటం మాని; గాంధారరాజును= గాంధారదేశపురాజును (శకునిని); నియమించినన్‌= 
ఏర్పాటుచేయగా; తద్‌+కళాకౌశలంబునన్‌= ఆ ద్యూతవిద్యయందలి నేర్పులో; పరిణతుండు= పండినవాడు- ఆరితేరినవాడు; 
కావునన్‌; ఆ-శకుని; ఆడి= జూదమాడి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఒడ్డిన= పందెం కాసిన; ఒడ్డిమియున్‌= పందెపు 
ద్రవ్యాన్ని, కాపునూ; గెలుచుచున్‌ వచ్చెన్‌= గెలుస్తూ వచ్చాడు. అట్టు+అగుటన్‌= అట్టా కావడం చేత; ఆతనియందును= ఆ 
దుర్యోధనుడియందుకూడా; కొటంత= తప్పు; లేదు; -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; వారలు= కౌరవులు; అధర్మపరులు+అని= 
అన్యాయపరులని; నిందింపరాక+ఉనికి= నిందించటానికి వీలులేకపోవటం; కారణంబు+కాన్‌= కారణం కావటంచేత; వీరలు= 
పాండవులు; పుచ్చినమానిసి= రాయబారిగా పంపే మనుష్యుడు; వినయంబు+తోన్‌+అ= అడకువతోనే; ఈ+కార్యంబు= ఈ 
రాయబారపుపనిని; తీర్చికొని రావలయున్‌= సాధించుకొనిరావాలి; అనినన్‌; సాత్యకి= శ్రీకృష్ణబలరాముల తమ్ముడు; కోపించి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అది ఎట్లా అంటే - ధర్మరాజు ఆ దుర్యోధనుడి గర్వానికి సంకోచించి సౌమ్యంగానే (ప్రవర్తిల్లుతూ, 
జూదంలో మోసపోయి, తొట్రుపాటుతో కష్టాలలో పడ్డాడు. అదికాక, దుర్యోధనుడు ద్యూతవిద్యలో ఎక్కువ నేర్పు 
లేకపోవటంచేతా, చుట్టాలు తనను వారించడంచేతా, తను ఆడటంమాని శకునిని నియమించాడు. ఆ శకుని 
ద్యూతవిద్యలో పండినవాడుకావటంచేత జూదమాడి ధర్మరాజు పందెంలో కాసిన పందెమెల్లా గెలుస్తూ రావటం 
వలన ఆ దుర్యోధనుడిలో కూడా తప్పులేదు. ఆ విధంగా కౌరవులు అన్యాయపరులని నిందించటానికి వీలుకాక 
పోవటం కారణంగా, పాండవులు పంపిన మనుష్యుడు వినయంతోనే ఈ రాయబారపు కార్యం సాధించుకొనిరావాలి.” 
ఆ మాటలు విని సాత్యకి కోపంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: దుర్యోధనుడు గదాయుద్దంలో బలరాముడికి శిష్యుడు. అందుచేతనే అతడి మాటలలో శిష్యవాత్సల్యం కనిపిస్తున్నది. 
దుర్యోధనుడికి జూదం ఆడటం చేతకాకపోతే ధర్మరాజును జూదానికి పిలవటం ఎందుకు? అది తప్పుకాదా? తన బదులు 
శకునిని ఆడమనడం తప్పుకాదా? శకుని ద్యూతకళాకాశలమే ధర్మరాజు ఓడిపోవడానికి కారణర అంటున్నాడు కాని, అతడు 
మోసం చేశాడు అనటం లేదు. అందుచేత కౌరవులలోనూ దోషం ఉన్నదనడానికి వీలులేదట. ఈ విధమైన బలరాముడి వాదం 
అతడికి దుర్యోధనుడిపైగల శిష్యవాత్సల్యాన్నే చాటుతున్నది. అది [గ్రహించటంవలననే సాత్యకికి అతడిపై కోపం వచ్చింది. 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 
సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంప(గూడదని చెప్పుట (సం. 5-3-1) 


ఆ. “ఇట్టు లాడందగునె? యిది నీక పోలు ని । న్నేమనంగ నేర్తు? నిత్తెఐంగు 

పాడి గాగ బూని పలుకంగం జెవి యొడ్డి ; యాదరించువారి నందు(గాక! 23 
ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ విధంగా; ఆడన్‌+తగునె?= మాటాడవచ్చునా?; ఇది; నీకున్‌+అ= నీకే; పోలున్‌= తగును; 
-ఈశ+తెజంగు= ఈ విధానం; పాడి+కాంగన్‌= ధర్మంగా; పూని= ప్రయత్నించి; పలుకంగన్‌= పలికితే; చెవి+ఒడ్డి= చెవిఒగ్గి- 


శ్రద్దతో; ఆదరించువారిన్‌= మన్నించేవాళ్ళను; అందున్‌+కాక= అంటానుగాని; నిన్నున్‌; ఏమి+అనంగన్‌+నేర్తున్‌?= ఏమి 
అనగలను? 


తాత్సర్యం: “ఇట్లా మాటాడవచ్చునా? ఇది నీ కొక్కడికే తగును. దుర్యోధనుడు చేసిన పద్దతి ధర్మబద్దమని నీవు 
ప్రయత్నించి అంటూంటే చెవి ఒగ్గి విని నిన్ను మన్నించేవాళ్ళను అంటానుగాని, నేను నిన్ను ఏమనగలను? 


విశేషం: బలరాముడి వాదం దుర్యోధన పక్షపాతంతో కూడినదనీ, అది క్షంతవ్యం కాదనీ సాత్యకి అభిప్రాయం. అన్నవాడికంటె 
విన్నవాడు ఎక్కువ తప్పు చేసినవాడనే తెలుగుజాతీయం తలపునకువస్తుంది సాత్యకి మాటల్లో, 


క. వేడుక పుట్టిన జూదం । బాడెనె ధర్మజుడు? వార లందటు( దమలోC 
గూడుకొని పిలిచి బలిమిన | యాడి కపట జయము గొనుట యది దగవగునే? 24 
ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; వేడుక పుట్టినన్‌= కోరిక కలుగగా; జూదంబు; ఆడెనె?= ఆడినాడా?; వారలు+అందణున్‌= 


వాళ్ళు అందరూ; తమలోన్‌+కూడికొని= తమలో తాము కూడి; పిలిచి; బలిమిన్‌+అ= బలవంతంగా; ఆడి= జూదం ఆడి; 
కపటజయము+కొనుట= మోసంతో 7ెలుపొందటం; అది; తగవు+అగునే?= న్యాయం అవుతుందా? 


తాత్సర్యం: ధర్మరాజు వేడుక పడి జూదం ఆడినాడా? వాళ్ళు అందరూ - ముఖ్యంగా దుష్టచతుష్ట్రయం - తమలో 
తాము కూడి ధర్మరాజును జూదానికి రమ్మని పిలిచి బలవంతంగా జూదం ఆడి మోసంతో గెలుపొందటం ధర్మం 
అనిపించుకొంటుందా? 


విశేషం: సాత్యకి ఉన్నమాట అని, బలరాముడి మాటమార్పును బయటపెట్టాడు. 


క. ధర్మతనూభవు దెస దు । ష్కర్మము రూపించిన సభ నొకండును మైమై 

బేర్మి సెడక పోనేర్షునె? । ధార్మికు లిం కెట్టివారు తథ్యం బరయన్‌? 25 
ప్రతిపదార్థం: ధర్మతనూభవుదెసన్‌= ధర్మరాజుపక్షాన; దుష్కర్మమున్‌= దోషం; రూపించి= నిరూపించి; సభన్‌= సభలో; 
ఒకండును= ఒక్కడైనా; మైమైన్‌= సులభంగా; పేర్మి+చెడక-పోన్‌+నేర్చునె?= గౌరవం చెడగొట్టుకోకుండా ఉండగలడా?; 


తథ్యంబు+అరయన్‌= నిజం ఆలోచిస్తే; ధార్మికులు= ధర్మపరాయణులు; ఇంకన్‌+ఎట్టివారు?= ఇంతకంటె వేరుగా ఎట్టా 
ఉంటారు? 


తాత్సర్యం: ధర్మరాజులో దోషం చూపించి సభలో ఏ ఒక్కడైనా సులభంగా గౌరవం కోలుపోకుండా ఉండగలడా? 
ఇక నిజానికి ధర్మరాజుకంటె ధార్మికులు ఎట్టా ఉంటారు? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 13 


విశేషం: ధర్మరాజులో దోషనిరూపణ చేయటం ఎవరికైనా గౌరవభంగకారణమే అవుతుందని సాత్యకి అభిప్రాయం. అన్నగారని 
మోమోటపడకుండా సాత్యకి ఉన్నమాట కుండబద్దలు కొటినట్లు అనటం మెచ్చదగింది. 
య యు (39) 


చ.  పలికినచందముల్‌ నెటిపి పైతృకమై చను రాజ్యభాగ మి 
మ్ముల( బడయం దలంచి బలముం జలమున్‌ నెఐపం గడంగు వీ 
రలు నొరు వే(డ(బోదురె? యరాతులు సాధుల మెత్తురే? రణం 
బుల జయలక్ష్మి జేకొనుటం బోలునె యొండొకరాజధర్మముల్‌? 26 


ప్రతిపదార్థం: పలికినచందముల్‌= ముందు అనుకొన్న రీతులు; నెజపి= చేసి; పైతృకము+ఐ= పితృ సంబంధమైనదయి; 
చను= ఒప్పు; రాజ్య-భాగము; ఇమ్ములన్‌= సుఖంగా; పడయన్‌+తలంచి= పొందనెంచి; బలమున్‌= పరా(క్రమమూ; చలమున్‌= 
పట్టుదలా; నెజిపన్‌= ప్రకటించటానికి; కడంగువీరలున్‌= పూనుకొనే ఈ పాండవులు; ఒరున్‌= ఇతరుని; వే(డన్‌+పోదురె?= 
యాచించబోతారా?; అరాతులు= శత్రువులు; సాధులన్‌= మంచివాళ్ళను; మెత్తురే?= మెచ్చుకుంటారా? రణంబులన్‌= 
యుద్దాలలో; జయలక్ష్మిన్‌= విజయమనే సంపదను; చేకొనుటన్‌= పొందటంతో; ఒండొక= వేరొక రకమైన; రాజ-ధర్మముల్‌= 
క్షత్రియధర్మాలు; పోలునె?= సరిపోలుతాయా? 


తాత్సర్యం: ముందర అనుకొన్న రీతిగా చేసి, తండ్రివలన సంక్రమించిన రాజ్యభాగం సంతోషంగా పొందాలని 
బలమూ, చలమూ చూపాలనుకొంటూ ఉన్న ఈ పాండవులు కూడా ఇతరులను యాచించబోతారా? శత్రువులు 
మంచివాళ్ళను మెచ్చుకొంటారా? యుద్దాలుచేసి జయలక్ష్మిని పొందటంతో వేరే ఏ రాజధర్మాలైనా సరిపోలుతాయా? 


విశేషం: ద్యూత నియమం పాటించిన తరువాత ఎవరి రాజ్యభాగం వాళ్ళు తీసికొనాలని ముందర అనుకొన్న మాటలు. వాటి 
ప్రకారం పాండవులకు ఇప్పుడు తమభాగం రావాలి. పైగా అది పిత్రార్దితమైన ఆస్తి అవటం చేత పాండవులకు దానిపై హక్కు 
ఉన్నది. కౌరవులు న్యాయం చేయకపోతే వీళ్ళు పరాక్రమమూ, పట్టుదలా చూపగలరు. అట్లాంటి వీరు ఇతరులను 
యాచించబోతారా? అట్లా యాచించి మంచిగా ఉంటే శత్రువులు మెచ్చుతారా? అయినా యుద్దంలో జయలక్ష్మిని పొందడంతో 
పోలే రాజధర్మం ఇంకొకటి ఏముంది? న్యాయం తమ పక్షాన ఉండగా, తాము శౌర్యవంతులయి ఉండగా పాండవులు 
కౌరవులను యాచించనక్కరలేదు. యుద్దం చేసి జయలక్ష్మిని సాధించి రాజధర్మం నెరపాలని సాత్యకి నిశ్చితాభిప్రాయం. 


తే. సముచితములగు మాటల. జక్కంబడక । తక్కెనే, నుక్కివుం డగు ధార్తరాష్తుం 
గ్రూరశరముల నే నియ్యకొలుపువాండ । నవని కౌంతేయులకు నిచ్చునట్లుగాంగ. 27 


ప్రతిపదార్థం: సముచితములు+అగు= మిక్కిలి తగిన; మాటలన్‌= మాటలతో; చక్క(బడక= తిన్నబడక; తక్కెనేన్‌= 
మానినట్టయితే; ఉక్కివుండు+అగుధార్తర్మాష్టున్‌= కపటి అయిన దుర్యోధనుడిని; క్రూరశరములన్‌= (క్రూరములైన బాణాలతో, 
ఏను= నేను; కౌంతేయులకున్‌= పాండవులకు; అవని= భూమి; ఇచ్చునట్టు+కాంగన్‌= ఇచ్చేటట్లు; ఇయ్యకొలుపువాండన్‌= 
అంగీకరింపజేస్తాను. 


తాత్సర్యం: మంచి మాటలతో చక్కబడకపోతే కపటిఅయిన దుర్యోధనుడిని నేను పరుషాలైన బాణాలతో పాండవులకు 
వారి భూభాగం ఇచ్చేటట్లు ఒప్పిస్తాను. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: సాత్యకి వీరోచిత వాక్యాలు (ప్రశంసనీయాలు. 


క. భీమార్జునులకు రణమున । నే మగలును బ్రతియె? వీరు నేనును సైన్యో 
ద్దాములమై నడచిన, నే । భూమీశులు నెదిరి బ్రదికిపోవం గలరే? 28 
ప్రతిపదార్థం: భీమ+అర్జునులకున్‌= భీముడికీ, అర్జునుడికీ; రణమునన్‌= యుద్దంలో; ఏ, మగలును= ఎట్టి వీరులైనా; 


ప్రతియె?= సాటియా?; వీరున్‌= ఈ భీమార్జునులూ; ఏనును= నేనూ; సైన్య+ఉద్దాములము+ఐ= సేనతో భయంకరులమై, 
నడచినన్‌= దండెత్తితే; ఏ-భూమి+-ఈశులున్‌= ఏ రాజులైనా; ఎదిరి= ఎదిరించి; (బ్రతికిపోవన్‌+కలరే?= (బ్రతికిపోగలరా? 


తాత్సర్యం: భీమార్జునులకు యుద్దంలో వీరులెవరైనా సాటియా? వీరూ నేనూ సేనాసమేతులమై శత్రుభయంకరంగా 
యుద్దభూమిలో నడిస్తే, ఏ రాజులైనా మమ్మల్ని ఎదిరించి (బ్రదికిపోగలరా? 


ఆ. కవలవారు(, గొడుకుగమియు. బాంచాలవ । ర్లంబు, వృష్టివరులు( గడగిరేని, 

నొక్క మాత్రలోన నువ్వెత్తుగొనరె? దు । ర్యోధనాది శతము నుద్దవిడిన. 29 
ప్రతిపదార్థం: కవలవారున్‌= నకుల సహదేవులూ; కొడుకు గమియున్‌= కొడుకుల సమూహమూ; పాంచాల, వర్గంబున్‌= 
పాంచాలదేశపు వీరుల సమూహమూ; వృష్టి వరులున్‌= వృష్ణివం శ శ్రేషులూ; కడ(గిరి+ఏనిన్‌= యుద్దానికి పూనినట్టయితే; ఒక్క- 
మా(త్రలోనన్‌= ఒక రెప్పపాటుకాలంలోనే; దుర్యోధన+ఆది, శతమున్‌= దుర్యోధనుడూ మొదలైన నూరుగురునీ; ఉద్దవిడిన్‌+అ= 
శీఘ్రంగానే; ఉవ్వెత్తు కొనరె?= నిశ్ళేషంగా చంపరా? 


తాత్పర్యం: నకుల సహదేవులూ, కుమారుల సమూహం, పాంచాలదేశపు వీరులూ, వృష్ణివం శ శ్రేష్ణులూ 
యుద్దసన్నద్దులయితే, ఒక్క రెప్పపాటుకాలంలోనే దుర్యోధనాదులైన నూరుగురినీ శీఘ్రమే నిళ్ళేషంగా నిర్మూలించరా? 


క  ఈమత్స్యపతి సహాయము । గా మాకుం దీర్వరాని కార్యము గలదే? 

సామాద్యుపాయపరు(, డు | ద్దామ భుజాబలయుతుం డితండు కేవలుండే? 30 
ప్రతిపదార్థం: ఈ, మత్స్యపతి= ఈ మత్స్యదేశపురాజు-విరాటుడు; సహాయము+కాన్‌= తోడుకాగా; మాకున్‌; తీర్చన్‌+రాని- 
కార్యము+కలదే?= సాధించరాని పని ఉన్నదా?; ఇతండు= ఈ విరటుడు; సామ+ఆది+ఉపాయ, పరుండు= సామ, దాన, 


భేద దండములనే నాలుగు ఉపాయాలూ కలవాడు; ఉద్దామ భుజా బల యుతుండు= భయంకరమైన భుజబలంతో 
కూడినవాడు; కేవలు(డే?= సామాన్యుడా? 


తాత్సర్యం: ఈ విరాటుడి తోడ్పాటుతో మాకు సాధించరాని కార్యం ఉన్నదా? సామ దాన భేద దండములనే 
నాలుగు ఉపాయాలూ కలవాడూ, భయంకరమైన భుజబలం గలవాడూ అయిన ఇతడు సామాన్యుడా? 


క నామతమున(గార్యము సం । గ్రామము సేయుటయ; యిట్లుగా కీలోనన్‌ 
సామవచనంబు లక్కురు । భూమీశ్వరుతోడ నాడ బుచ్చెదరేనిన్‌. 31 
ప్రతిపదార్థం: నా-మతమునన్‌= నా అభిప్రాయంలో; సంగ్రామము+చేయుట+అ= యుద్దం చేయటమే; కార్యము= కర్తవ్యం; 


ఇట్టు+కాక= ఈరీతికాక; ఈ-లోనన్‌= ఈలోగా; ఆ+కురు-భూమి+ఈశ్వరుతోడన్‌= ఆ కురురాజుతో - దుర్యోధనుడితో; 
సామ వచనంబులు= శాంతవాక్కులు; ఆడన్‌= పలకటానికి; పుచ్చెదరు+ఏనిన్‌= పంపితే. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం: నా అభిప్రాయం (ప్రకారం యుద్దం చేయడమే కర్తవ్యం. అట్లా కాక, ఈ లోపల ఆ దుర్యోధనుడితో 
శాంతవచనాలు పలకటానికి ఎవరినైనా పంపితే - (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. దైన్యము దక్కిదూత యుచితంబుగ బాండునృపాలుపాలు రా 

జన్యవరుండు ధర్మజుడు సమ్మతి వే(డెడు నన్న లోక సా 

మాన్య విధిం దగంగ గరిమంబున నిచ్చిన బుచ్చికొంద; మ 

న్యోన్య విరుద్ధభాషణము లాడిన, దత్సల మాతం డందెడున్‌. 32 
ప్రతిపదార్థం: దైన్యము+తక్కి= దీనత్వం విడిచిపెట్టి; దూత= రాయబారి; ఉచితంబుగన్‌= తగిన విధంగా; పాండు నృపాలు, 
పాలు= పాండురాజు భాగం; రాజన్యవరుండు, ధర్మజుండు= రాజ'శ్రేష్టుడైన ధర్మరాజు; సమ్మతిన్‌= ఇష్టంతో; వేండెడున్‌+అన్నన్‌= 
కోరుతున్నాడు అన్నప్పుడు; లోక సామాన్య విధిన్‌= లోకంలో సాధారణంగా జరిగే న్యాయం చొప్పున; తగంగన్‌= సముచితంగా; 
గరిమంబునన్‌= గౌరవంగా; ఇచ్చినన్‌= ఇస్తే; పుచ్చికొందము= తీసికొందాం; అన్యోన్య, విరుద్ధ, భాషణములు+అడినన్‌= 
ఒకదానికీ, ఇంకొకదానికి పొంతనలేని విధంగా మాటలాడితే; తద్‌+ఫలము= దాని ఫలం; ఆతండు= ఆ దుర్యోధనుడు; 
అందెడున్‌= అనుభవిస్తాడు. 


తాత్పర్యం: ఏమాత్రమూ దీనత్వం లేకుండా దూత సముచితంగా పాండురాజు రాజ్యభాగం రాజోత్తముడైన 
ధర్మరాజు ఇష్టంతో వేడుకుంటున్నా డన్నప్పుడు, లోకసాధారణమైన న్యాయం చొప్పున తగినట్టుగా, సగౌరవంగా ఆ 
దుర్యోధనుడు ఇస్తే తీసికొందాం. అట్టాకాక పరస్పర విరుద్దంగా మాటలాడితే దాని ఫలం అతడు అనుభవిస్తాడు. 


విశేషం: దూత దైన్యం వహించవలసిన పనిలేదు. అది పాండవులకు పైతృకమైన ఆస్తి. ధర్మరాజు సామాన్యుడు కాడు. 
రాజోత్తముడు. అతడు దానిని కోరుకొంటున్నాడంటే, మర్యాదగా ఇవ్వటం లోకసాధారణమైన న్యాయం. అట్ట్లాకాక అడ్డదిడ్డంగా 
మాటలాడినాడా, దుర్యోధనుడు దాని ఫలం - యుద్దమరణం - అనుభవిస్తాడు. ఇది వీరోచితమైన సాత్యకి హెచ్చరిక, 


వ. అనిన ద్రుపదుం 'డిది వోలు; బలదేవు మాట మాట గాదు. బలపరాక్రమవంతుండును, సహాయ 
సంపన్నుండును, దుష్టాత్ముండునునైన దుర్యోధనుండు ప్రియవచనంబుల రాజ్యంబు పాలిచ్చుట కియ్యకొనమి 
సెద్దంబు; యుద్దంబునంగాని చక్కంబడం డని పలికి మటియు నిట్లనియె. 33 

ప్రతిపదార్థం: అనినన్‌= అని సాత్యకి అనగా; (ద్రుపదుండు; ఇది= సాత్యకి మాట; పోలున్‌= ఒప్పుతుంది; బలదేవు మాట= 
బలరాముడాడిన మాట; మాట+కాదు= సరిఅయినమాట కాదు; బలపరా(క్రమవంతుండును= బలమూ, పరా(క్రమమూ 
కలవాడూ; సహాయ సంపన్నుండును= మిత్రరాజుల సహకారం కలవాడూ; దుష్ట+ఆత్ముండును= దుష్ట స్వభావం కలవాడూ; 
ఐన, దుర్యోధనుండు; పియ-వచనంబులన్‌= (ప్రీతిపూర్వకాలైన మాటలతో; రాజ్యంబు, పాలు+ఇచ్చుటకున్‌= రాజ్యభాగం 
ఇవ్వటానికి; ఇయ్యకొనమి= అంగీకరించకపోవటం, సిద్దంబు= తప్పక జరిగేదే; యుద్దంబునన్‌+కాని= యుద్దంచేతగాని; 
చక్కంబడండు= సరిపడడు; అని-పలికి; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని సాత్యకి పలుకగా (ద్రుపదుడు విని 'సాత్యకి మాట సముచితంగా ఉన్నది. బలరాముడి మాట 
సమ్మతం కాదు. బలపరా(క్రమాలు కలవాడూ, సహాయ సంపత్తి కలవాడూ, దుష్టస్వభావుడూ అయిన దుర్యోధనుడు 
ప్రీతిపూర్వక వచనాలకు రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడడు. అది తప్పదు. యుద్దంవలనగాని అతడు సరిపడడు” 
అని పలికి, ఇంకా ఇట్లా అన్నాడు. 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దుర్యోధనుడు రాజ్యభాగం ఇవ్వడని (ద్రుపదుడు ఖచ్చితంగా చెప్పడానికి కారణాలు మూడు. దుర్యోధనుడు 
బలపరా(క్రమాలు కలవాడు. అతడికి మిత్రరాజుల సహకారం ఉంది. అయినా, మంచితనం ఉంటే ఇవ్వవచ్చును. అది లేదు- 
దుష్టుడు. బలదేవుడిమాట మాట కాదు. మొదటి 'మాటికూ, రెండో 'మాటికూ అర్థభేదం లేకున్నా, తాత్సర్య భేదం ఉన్నది. 
మొదటి మాటకు 'వాక్కు' అనీ, రెండో మాటకు 'సరియైన వాక్కు అనీ తాత్పర్యం. అందుచేత అలంకారం లాటానుప్రాసం 


అనే శబ్దాలంకారం. 


క. “'మృదుభాషణముల దుర్దన । హృదయములు ప్రసన్నతామహిమఈ. బొందునె? యె 

ల్లిదముగ( గొని, యంతంతకు । మద మెక్కుంగాక దురభిమానముపేర్షిన్‌. 34 
ప్రతిపదార్థం: దుర్దన-హృదయములు= దుష్టుల మనస్సులు, మృదుభాషణములన్‌= మెత్తటి మాటలతో; ప్రసన్నతామహిమన్‌= 
సామంజస్యం అనే గొప్పతనాన్ని; పొందునె?= పొందుతాయా?; ఎల్లిదముగన్‌+కొని= అసమర్థతగా భావించి; అంతకున్‌+అంతకున్‌= 
క్రమక్రమంగా; దురభిమానము-పేర్మిన్‌= దుర్గర్వం యొక్క అతిశయంచేత; మదము+ఎక్కున్‌+కాక= మత్తెక్కుతాయికాని. 


తాత్సర్యం: 'దుష్టుల హృదయాలు మృదువచనాలతో సామంజస్యం పొందవు. మెత్తగా మాటలాడటం అసమర్థతగా 
భావించి, దుర్గర్వాతిశయంచేత [క్రమ(క్రమంగా మత్తెక్కుతాయి. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఇది సామాన్యాంశం. 'మృదుభాషణముల దుర్యోధనుడి హృదయం (ప్రసన్నతా మహిమ 
పొందదు” అనే అధ్యాహారమైన విశేషాంశాన్ని సమర్థిస్తున్నది. 


వ. అదియునుంగాక. 35 
తాత్సర్యం: అంతేకాక. 


తే. _ కూటికై ద్రోణభీష్ములు గుమతి యనక | యనుసరింతురు; ధృతరాష్తుండును దనూజు 
తృష్ణ నూనినవాండు; రాధేయు బోటి । తులువ లెల్లను నతని సద్దుద్ది యండ్రు. 36 


ప్రతిపదార్థం: |ద్రోణభీష్ములు= (ద్రోణుడూ, భీష్ముడూ; కుమతి+అనక= (దుర్యోధనుడిని) దుర్చుద్ది అనకుండా; కూటికై= 
తిండికొరకు; అనుసరింతురు= అనుసరిస్తారు; ధృతరాష్టుండును; తనూజు తృష్లన= కొడుకు మీద వ్యామోహం; ఊనినవా(డు= 
వహించినవాడు; రాధేయు, బోంటి, తులువలు+ఎల్లను= కర్షుడివంటి దుష్టులందరూ; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; సత్‌+బుద్ది= 
మంచి బుద్దిగలవాడు; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: |ద్రోణభీష్ములు దుర్యోధనుడిని దుర్చుద్ది అని అనకుండా అతణ్ణి కూటి కొరకు అనుసరిస్తారు. 
ధృతరాష్టుడు కూడా కొడుకు మీద వ్యామోహం కలిగి ఉంటాడు. కర్షుడివంటి దుష్టులందరూ అతడిని 
మంచివాడంటారు. 


వ. కావున నతండు దుర్వినీతుండైయుండు; నెల్లభంగుల సంగరంబు గాగగలయది; యూ సమయంబున 
బలంబులంగార్షికొని పిలువందగు రాజులం బిలిచి పుచ్చవలయు; సుయోధనుండును దోడాసపడి పుచ్చు; 
నుచితపరులగు నరపతులు దొలుత. జెప్పినవారిక సహాయత్వంబు( జేయంజూతురు; మనము వెసగల 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 17 


కాలరుల వేగంబ పుచ్చి, శల్య కేకయ ధృష్టకేతు జరాసంధతనయ ప్రభృతు లయిన భూపతులకును, వారి 
వారి బంధు మిత్ర జనంబులకునునెణింగించి పుచ్చుట కార్యం; బిది నాకుం బోలిన తెజం' గని పలికి తన 
కెలన సముచితాసనంబున నున్న విప్రవరుం జూపి. 37 


ప్రతిపదార్థం: కావునన్‌; అతండు= దుర్యోధనుడు; దుర్వినీతుండు+ఐ+ఉండున్‌= ద్యుష్పవర్తకుడై ఉంటాడు; ఎల్ల - భంగులన్‌= 
అన్నివిధాల; సంగరంబు= యుద్దం; కాగల+అది= జరుగబోతుంది; ఈ-సమయంబునన్‌; బలంబులన్‌= సేనలను; కూర్చికొని= 
కూడగట్టుకుని; పిలువన్‌+తగు-రాజులన్‌= పిలువదగిన రాజులను; పిలిచి పుచ్చన్‌వలయున్‌= పిలువనంపాలి; సుయోధనుండును= 
దుర్యోధనుడుకూడా; తోడు+ఆసపడి= సహాయం ఆశించి; పుచ్చున్‌= పిలువనంపుతాడు; ఉచిత పరులు+అగు నరపతులు= 
ఉచితజ్ఞులైన రాజులు; తొలుతన్‌+చెప్పిన-వారికిన్‌+అ= మొదట కోరినవారికే; సహాయత్వంబున్‌= తోడ్పాటును; చేయన్‌+చూతురు= 
చేయాలని చూస్తారు; మనము; వెస+కల-కాలరులన్‌= వడిగల దూతలను; వేగంబు+అ= శీఘ్రంగా; పుచ్చి= పంపి; శల్యకేకయ, 
ధృష్టకేతు, జరాసంధతనయ, (ప్రభృతులు+అయిన= శల్యుడూ; కేకయుడూ; ధృష్టకేతుడూ; జరాసంధుడి కుమారుడూ 
మొదలుగాగల; భూపతులకును= రాజులకును; వారి, వారి, బంధు-మిత్ర జనంబులకును= వారి వారి చుట్టాలకూ, 
స్నేహితులకూ; ఎటింగించి పుచ్చుట= తెలిపిపంపడం; కార్యంబు= కర్తవ్యం; ఇది; నాకున్‌+పోలిన తెణంగు= నాకు తోచిన 
విధం; అని-పలికి; తన కెలనన్‌= తన ప్రక్క; సముచిత+ఆసనంబునన్‌= తగిన పీఠంపై; ఉన్న; విప్రవరున్‌= బ్రాహ్మణోత్తముడిని; 
చూపి. 


తాత్సర్యం: కాబట్టి, ఆ దుర్యోధనుడు దుళ్ళరితుడై ఉంటాడు. ఏ విధంగా చూసినా యుద్దం జరుగబోతుంది. ఈ 
సమయంలో సేనలను సమకూర్చికొని పిలువదగిన రాజులను పిలువనంపాలి. దుర్యోధనుడు కూడా తోడ్పాటు 
నాశించి పిలువనంపుతాడు, ఉచితజ్ఞులైన రాజులు మొదట కోరినవారికే సహాయం చేయజూస్తారు. మనం వడిగల 
దూతలను శీఘ్రమే పంపి, శల్యుడూ, కేకయుడూ, ధృష్టకేతుడూ, జరాసంధకుమారుడూ మొదలయిన రాజులకు, 
వారి వారి చుట్టాలకూ స్నేహితులకూ తెలిపి పంపటం కర్తవ్యం. ఇదీ నాకు తోచిన విధం' అని పలికి తన ప్రక్కన 
సముచితాసనంమీద ఆసీనుడైన బ్రాహ్మణోత్తముడిని చూపి. 


కు ఇత(డు మదీయాగ్ర పురో । హితు(; డితనికి నెల్లపనులు నెలి(గించి తగన్‌ 

ధృతరాస్తు కడకు బనుపుండు । చతుర వచన రచన గజిపి సంప్రీతిమెయిన్‌. 38 
ప్రతిపదార్థం: ఇతండు= ఈ బ్రాహ్మణుడు; మదీయ+అ(గ్ర-పురోహితుండు= నా ప్రధాన పురోహితుడు; ఇతనికిన్‌; ఎల్ల 
పనులున్‌; ఎటింగించి= తెలిపి; సంట్రీతి మెయిన్‌= సంతోషంతో; చతుర వచన రచనన్‌= నేర్పుగల మాటలాడటం; కజపి= 
బోధించి; తగన్‌= ఒప్పేటట్టు; ధృతరాష్టు కడకున్‌= ధృతరాష్ట్రుడి దగ్గరకు; పనుపుండు= పంపండి. 


తాత్సర్యం: ఇతడు నా ప్రధాన పురోహితుడు. ఇతనికి చేయవలసిన పనులన్నీ తెలిపి, సంప్రీతితో నేర్పుగా 
మాటలాడటం బోధించి తగినట్టుగా ధృతర్మాష్టుడి దగ్గరకు పంపండి. 


నిశేషం: అ(గపురోహితుడిని పరిచయం చేసిన వాక్యాలు అర్థవంతాలు. పురోహితుడంటేనే రాబోయే హితాన్ని కోరేవాడు. 
అటువంటివారు ద్రుపదుడి కొలువులో ఎందరో ఉన్నారు. వారిలో అ(గ్రగణ్యుడు ఈ పురోహితుడు, సామాన్యంగా మంత్రులలో 
పురోహితుడు ఒకడుగా ఉండటం పరిపాటి. మంత్రి కావటం చేతనే |ద్రుపదుడి ప్రక్కన ఉన్నతాసనం మీద అ(గ్ర పురోహితుడు 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూర్చున్నాడు. అతడిని పంపటం వలన భవిష్యత్తులో హితం జరుగుతుందని (ద్రుపదుడి భావం. పురోహితుడిని రాయబారిగా 
పంపేటప్పుడు అతడు ఏయే పనులు ఏవిధంగా చేయాలో, ఏ విధంగా మాటలు పలకాలో కూడా చెప్పుమన్నాడు (ద్రుపదుడు. 
ఆ రెండూ నేర్పవలసిన వని చెప్పటం గమనార్హం. భావి కథలో పురోహితుడి రాయబారం విఫలం కావటానికి అతడి మాట 
నేర్పరితనంలో ఉన్న అ(ప్రొఢియే కారణమని స్పష్టం జౌతుంది. అందుకే ఈ అంశాన్ని తిక్కన బీజప్రాయంగా ఇక్కడ 
చెప్పించాడు. (సంపా). 


ఉ. ఆతని సమ్ముఖంబున( దదగ్రతనూజుకడన్‌ మరున్నదీ 
జాతుని సన్నిధిం గలశసంభవునొద్దం గ్రమోచితంబుగా 
నీతెజం గిట్టులాడుమని యేర్పడ నంతయు. జెప్పిపుచ్చంగా 
నీతిమెయిం దగం బలుక నెయ్యము లాభము. బెంపు(జొప్పడున్‌. 39 


ప్రతిపదార్థం: ఆతని-సమ్ముఖంబునన్‌= ఆ ధృతరాష్ట్రుడి ఎదుట; తద్‌+అ(గ్ర తనూజు కడన్‌= అతడి పెద్ద కొడుకు - 
దుర్యోధనుడి దగ్గర; మరుత్‌+నదీ-జాతుని సన్నిధిన్‌= గాంగేయుడి సన్నిధానంలో; కలశసంభవు+ఒద్దన్‌= (ద్రోణుడి వద్ద; 
క్రమ+ఉచితంబుగాన్‌= క్రమంగానూ, ఉచితంగానూ; ఈ-తెజంగు= ఈ విషయం; ఇట్టులు+ఆడుము+అని= ఇట్టా మాట్టాడుమని; 
ఏర్పడన్‌= స్పష్టంగా; అంతయున్‌; చెప్పి పుచ్చంగాన్‌= చెప్పిపంపితే; నీతి మెయిన్‌= రాజనీతితో; తగన్‌= ఒప్పుగా; పలుకన్‌= 
పలుకగా; నెయ్యము= స్నేహమూ; లాభమున్‌= లాభమూ; పెంపున్‌= గౌరవమూ; చొప్పడున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: ఆ ధృతరాష్ట్రుడి ఎదుటా, అతడి పెద్దకొడుకైన దుర్యోధనుడి దగ్గరా, భీష్ముడి సన్నిధానంలోనూ, 
(ద్రోణుడి వద్దా, క్రమంగానూ, ఉచితంగానూ ఈ విషయం ఇట్లా మాటాడుమని స్పష్టంగా అంతా చెప్పి పంపితే, 
ఇతడు రాజనీతితో ఒప్పుగా ఆ విధంగా పలికితే స్నేహమూ, లాభమూ, గౌరవమూ కలుగుతాయి.” 


వ. అనిన వాసుదేవుండు 'పాంచాలపతి వచనంబు లుచితంబులయి యున్నయవి; యిబ్దంగిన చేయవలయు” 
నని పలికి మటియు నిట్లనియె. 40 


ప్రతిపదార్థం: అనినన్‌; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; పాంచాల పతి వచనంబులు= (ద్రుపదుడి మాటలు; ఉచితంబులు+అయి+ 
ఉన్న+అవి= తగినవిగా ఉన్నాయి; ఈ+భంగిన్‌+అ= ఈ విధంగానే; చేయవలయున్‌+అని= చేయాలని; పలికి; మజీయున్‌; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని ద్రుపదుడు పలుకగా శ్రీకృష్ణుడు ద్రుపదుడి మాటలు ఉచితంగా ఉన్నాయి. ఈ విధంగానే 
చేయాలి” అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. 


క. “కౌరవులకు బాండవులకు | నారయ నే నొక్కరూప; యట్లగుటం దగన్‌ 
వారును వీరును దమతమ । నేరిమిమెయి ధరణి యేలి నెగడంగ6 జూతున్‌. 41 


ప్రతిపదార్థం: ఆరయన్‌= పరిశీలించగా; కౌరవులకున్‌; పాండవులకున్‌; నేను; ఒక్కరూపు+అ= ఒకలాటివాడనే; అట్టు+అగుటన్‌= 
అందుచేత; తగన్‌= ఒప్పుగా; వారును, వీరును= కౌరవులూ; పాండవులూ; తమ తమ నేరిమి మెయిన్‌= తమ తమ 
సామర్థ్యంతో, ధరణి+ఏలి= భూమిని పాలించి; నెగడంగన్‌+చూతున్‌= (ప్రసిద్ది కెక్కాలని చూస్తాను. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 19 


తాత్సర్యం: పరిశీలించి చూస్తే నేను కౌరవులకూ, పాండవులకూ ఒకలాటివాడనే. అందుచేత వాళ్ళూ వీళ్ళూ ఒప్పుగా 
ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు భూమినేలి (ప్రసిద్ది వహించాలని భావిస్తాను. 


విశేషం: పాఠాంతరం : కౌరవులును బాండవులును నారయ నాకొక్కరూప. 


తే.  పెండ్లికని పిల్వం బంచిన6 బ్రియముతోడ । నే(గుదెంచితి; మిన్నాళ్ళు నెల్ల యొప్పి 
దముల. జూచితి; మియ్యెడ( దడవుగాంగ । నిలువ దీఅదు పోయిరావలయు మాకు. 42 


ప్రతిపదార్థం: సెండికిన్‌+అని= పెళ్ళికొరకని, పిల్వన్‌+పంచినన్‌= పిలువనంపితే; ప్రియముతోడన్‌= (ప్రీతితో; ఏంగుదెంచితిమి= 
వచ్చాము; ఇన్నాళ్ళున్‌= ఇన్నాళ్ళూ; ఎల్ల+ఒప్పిదములన్‌= అన్ని ముచ్చట్టూ; చూచితిమి; ఈ+ఎడన్‌= ఇక్కడ; తడవు+కాంగన్‌= 
ఎక్కువకాలం; మాకున్‌; నిలువన్‌+*తీఅదు= ఉండే తీరిక లేదు; పోయిరావలయున్‌. 


తాత్సర్యం: పెళ్ళికని పిలిస్తే ప్రీతితో వచ్చాం. ఇన్నాళ్ళూ అన్ని ముచ్చట్లూ చూచాం. ఇక్కడ ఎక్కువ కాలం ఉండే 
తీరిక లేదు. మేము వెళ్లిరావాలి. 


వ. అని పలికి ద్రుపదు నాలోకించి “మీరు మాకెల్లవారికి గురుస్థానంబు; మీ మాట యనిన ధృతరాష్తుండు 
బహుమానంబు సేయు, మిమ్ము శాంతనవుండునుం గొనియాడు; మీయందు ద్రోణకృపాచార్యులు సఖ్యంబు 
వాటింతు; రట్లగుటం జేసి. 43 

ప్రతిపదార్థం: అని; పలికి; ద్రుపదున్‌; ఆలోకించి= చూసి; మీరు; మాకున్‌ ఎల్లవారికిన్‌= మాకందరికీ; గురు-స్టానంబు= గురు 

సమానులు; మీ మాట+అనినన్‌= మీ మాట అంటే; ధృతర్మాష్టుండు; బహుమానంబు+చేయున్‌= గౌరవిస్తాడు; మిమ్మున్‌; 


శాంతనవుండునున్‌= భీష్ముడునూ; కొనియాడున్‌= (ప్రశంసిన్తాడు; మీయందున్‌; ద్రోణ-కృపాచార్యులు= (దోణుడూ, 
కృపాచార్యుడూ; సఖ్యంబు+పాటింతురు= మైత్రిని చూపుతారు; అట్టు+అగుటన్‌+చేసి= అందుచేత. 


తాత్సర్యం: అని పలికి, ద్రుపదుడిని చూచి 'మీరు మాకందరికీ గురుస్టానీయులు. మీ మాట అంటే ధృతరాష్ట్రుడికి 
గౌరవం. మిమ్మల్ని భీష్ముడు కూడా (ప్రశంసిస్తాడు. మీతో (ద్రోణకృపాచార్యులు మైత్రిని కోరుతారు. అందుచేత. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. పాండవార్థమై యొక్కరు( బనుప మీక | భరము; మీ పలు కందటిపలుకు; మీరు 
తెటి(గు పటుపంగ మిగిలి యుర్రేకులైన । వార చెడువారు; విమలవిచారవిభవ! 44 


ప్రతిపదార్థం: విమల విచార విభవ!= నిర్మలమైన ఆలోచనా సంపదకలవాడా, (ద్రుపదుడా!; పాండవ+అర్థము+ఐ= పాండవుల 
నిమిత్తం; ఒక్కరున్‌= ఒకరిని; పనుపన్‌= పంపటానికి; మీకున్‌+అ= మీకే-మీదే; భరము= భారం; మీ పలుకు= మీ మాట; 
అందజ-పలుకు= అందరిమాట; మీరు; తెజంగు పణుపంగన్‌= చక్కదిద్దగా; మిగిలి= అతిక్రమించి; ఉ(ద్రేకులు+ఐన+వారు+అ= 
ఆవేశపడేవాళ్ళే; చెడువారు= చెడిపోయేవాళ్ళు. 


తాత్సర్యం: నిర్మలమైన ఆలోచనా సంపదగల (ద్రుపదరాజా!, పాండవుల పక్షాన ఒకరిని పంపే భారం మీదే. మీ 
మాటే అందరి మాట. మీరు ఒక పద్దతిగా చేసినప్పుడు దాని నతి(క్రమించి ఆవేశపడేవారే చెడిపోతారు. 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


క పొందైన లెస్స; విరసపు(। గ్రం దయ్యెడు చందమైన, రాజుల నెల్లన్‌ 
ముందటి రావించి క్రమం । బొంద(గ, మము. బిలువ( బంపుం డొయ్యన పిదపన్‌. 45 
ప్రతిపదార్థం: పొందు+ఐనన్‌= సంధి జరిగితే; లెస్స= మంచిది; విరసము+(క్రందు+అయ్యెడు చందము+ఐనన్‌= అనిష్టమైన 


భేదం పుట్టేటట్టయితే; రాజులన్‌+ఎల్లన్‌= రాజులనందరినీ; ముందణున్‌= ముందుగా; రావించి= రప్పించి; (క్రమంబు+ఒంద( 
గన్‌= (క్రమంగా; పిదపన్‌= తరువాత; మమున్‌; ఒయ్యన= ఒప్పుగా; పిలువన్‌+పంపు(డు= పిలిపించండి. 


తాత్సర్యం: సంధి జరిగితే మంచిది. ఒకవేళ అనిష్టమైన భేదం పుట్టేటట్టయితే, ముందుగా రాజులనందరినీ రప్పించి 
క్రమంగా తరువాత మమ్ములను ఒప్పుగా పిలిపించండి. 


క. మీ పనుపున రాజ్యము పా । లీపాండు తనూభవులకు నీకున్న భుజా 
టోపభయంకరు( డర్జును । కోపానల మడరి ముట్టికొనదే వారిన్‌?” 46 
ప్రతిపదార్థం: మీ-పనుపునన్‌= మీ నియోగం చొప్పున; రాజ్యము పాలు= రాజ్యభాగం; ఈ+పాండు తనూభవులకున్‌= ఈ 


పాండవులకు; ఈక+ఉన్నన్‌= ఇవ్వకపోతే; వారిన్‌= ఆ కౌరవులను; భుజ+ఆటోప, భయంకరు(డు+అర్జును-కోప+అనలము= 
భుజబలగర్వంచేత భీకరుడైన అర్జునుడి యొక్క కోపం అనే అగ్ని; అడరి= విజృంభించి; ముట్టికొనదే?= ఆక్రమించదా? 


తాత్సర్యం: మీ ఆజ్ఞ చొప్పున రాజ్యభాగం ఈ పాండవులకు ఇవ్వకపోతే, భుజబలగర్వంచేత భయంకరుడైన 
అర్జునుడి కోపాన్ని విజృంభించి ఆ కౌరవుల్ని ఆ(క్రమించదా?' 


విశేషం: కోపానలము= కోపమనే అనలం - రూపకాలంకారం. 


చ. అని, గమనోన్ముఖుందయి మురాంతకు( డా ద్రుపదుండు ధర్మనం 
దనుండు వృకోదరాదులగు తమ్ములు మత్స్యమహీవిభుండు( ద 
న్ననుప, హలాయుధ ప్రభృతి యాదవలోకము తోడరా ముదం 
బున నిజపట్టణంబునకు( బోయె సముజ్ఞ్వల వైభవంబునన్‌. 47 


ప్రతిపదార్థం: అని, ముర+అంతకు(డు= మురుడనే రాక్షసుడిని సంహరించినవాడు - శ్రీకృష్ణుడు; గమన+ఉన్ముఖుండు+అయి= 
వెళ్ళటానికి సిద్దపడినవాడై; ఆ-(ద్రుపదుండున్‌; ధర్మనందనుండున్‌= ధర్మరాజూ; వృకోదర+ఆదులు+అగు-తమ్ములున్‌= భీముడు 
మొదలుగాగల అతడి తమ్ములూ; మత్స్య మహీవిభుండున్‌= మత్స్యరాజైన విరాటుడూ; తన్నున్‌+అనుపన్‌= తనను సాగనంపగా; 
హల+ఆయుధ-( ప్రభృతి, యాదవ లోకము= నాగలి ఆయుధంగా కలవాడు (బలరాముడు) మున్నగు యాదవుల సమూహం; 
తోడన్‌+రాన్‌=వెంటరాగా; ముదంబునన్‌= సంతోషంతో; సముజ్ఞ్వల వైభవంబునన్‌= మిక్కిలి ప్రకాశించే వైభవంతో; 
నిజపట్టణంబునకున్‌= తనదైన పట్టణానికి - ద్వారకకు; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు ప్రయాణ సన్నద్దుడై, ఆ ద్రుపదుడూ, ధర్మరాజూ, భీమాదులైన అతడి తమ్ములూ, 
విరాటుడూ, తనను పంపగా, బలరామాది యాదవ సమూహం వెంట రాగా, సంతోషంతో, సముజ్ఞల వైభవంతో 
తన పట్టణమైన ద్వారకకు వెళ్ళాడు. 

(2) యా 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 21 


వ. వివాహ మహోత్సవంబునకు వచ్చిన తక్కటి రాజులును సంగ్రామ సన్నాహంబునకై తమ తమ పురంబులకుం 
జనిరి; తదనంతరంబ. 48 
ప్రతిపదార్థం: వివాహమహత్‌(మహా)+ఉత్సవంబునకున్‌= వివాహమహోత్సవానికి; వచ్చిన; తక్కటి రాజులును= తక్కిన రాజులూ; 


సం(గ్రామ సన్నాహంబునకై= యుద్ద (ప్రయతానికై; తమ, తమ, పురంబులకున్‌= తమ తమ నగరాలకు; చనిరి= వెళ్లారు; 
యా యణ యా (36) 
తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: వివాహమహోత్సవానికి వచ్చిన మిగిలిన రాజులందరూ యుద్దప్రయత్నాలు చేసికొనటానికి తమతమ 
నగరాలకు వెళ్ళారు. ఆ తరువాత. 


క సమరమునకు( దగు నుద్యో | గమునం బ్రవర్తిల్లి రెలమి( గౌంతేయులు; మ 
త్య మహీనాథుండు సన్నా । హము సేసెన్‌; ద్రుపదవిభుండు నాయిత మయ్యెన్‌. 49 
ప్రతిపదార్థం: కౌంతేయులు= పాండవులు; ఎలమిన్‌= సంతోషంతో; సమరమునకున్‌= యుద్దానికి; తగు+ఉద్యోగమునన్‌= 


తగిన ప్రయత్నంలో; (ప్రవర్తిల్లిరి= ఉన్నారు; మత్స్య మహీనాథుండున్‌= మత్స్యదేశపురాజు-విరాటుడూ; సన్నాహము+చేసెన్‌= 
యుద్ద సన్నద్దుడయ్యాడు; [ద్రుపద విభుండున్‌= (ద్రుపదరాజుకూడా; అయితము+అయ్యెన్‌= యుద్ద సంసిద్దుడయ్యాడు. 
ఠా ఠా ఠా ఠా 


తాత్సర్యం: పాండవులు సంతోషంతో యుద్దానికి తగిన ప్రయత్నంలో ఉన్నారు. విరాటుడూ యుద్ద సన్నద్దుడయ్యాడు, 
ఠా ఠా ఠా 
('ద్రుపదరాజు కూడా యుద్ద సంసిద్దుడయ్యాడు. 


వ. ఇట్లు సన్నద్దులై వెలివీడు విడిసి తమకు ననురక్తులైన రాజుల పాలికిం దగుదూతలం బుచ్చి; రట దుర్యోధనుండు 

వీరల చందంబు విని, తానును దన బంధుమిత్రగణంబైన రాజలోకంబు నెల్ల రావించిన. 50 
ప్రతిపదార్థం: ఇట్టు, సన్నద్దులు+ఐ= యుద్ద సంసిద్దులై; వెలివీడు విడిసి= వెలుపలి నగరులో విడిది చేసి, తమకున్‌+అనురక్తులు+ 
ఐన= తమయందు అనురాగం గల; రాజుల పాలికిన్‌= రాజుల వద్దకు; తగు దూతలన్‌= తగిన దూతలను; పుచ్చిరి= 
పంపారు; అటన్‌= అక్కడ - హస్తినాపురంలో; దుర్యోధనుండున్‌; వీరల చందంబు= పాండవుల విధం; విని; తానును; తన, 
బంధు, మిత్ర, గణంబు+ఐన, రాజ, లోకంబున్‌+ఎల్లన్‌= తన చుట్టాల, స్నేహితుల సమూహమైన రాజుల సమూహాన్నంతనూ; 
రావించినన్‌= రప్పించగా. 


తాత్సర్యం: ఇట్టా యుద్ద సంసిద్దులై వెలుపలి నగరులో విడిది చేసి, తమయందు అనురాగం గల రాజుల వద్దకు 
తగిన దూతలను పంపారు. అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు పాండవుల ప్రయత్నాలను గురించి తెలిసికొని, 
తాను కూడా తన బంధువులూ మిత్రులూ అయిన రాజుల సమూహాన్నంతటినీ రప్పించగా. 


క. ఇభ తురగ స్యందన గతి | రభసంబున( బృథివి యద్రువ రా దొడంిరి భూ 
విభులు నలుదిక్కులను లో । క భయంకరలీల నుభయకటకంబులకున్‌. 51 


ప్రతిపదార్థం: ఇభ, తురగ, స్యందన, గతి, రభసంబునన్‌= ఏనుగులయొక్క, గుర్రాల యొక్క, రథాలయొక్క, గమనములయొక్క 
వేగంచేత; పృ్పథివి= భూమి; అద్రువన్‌= అదరగా; భూ విభులు= రాజులు, నలు దిక్కులను= నాలుగు దిక్కులందును; 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉభయ కటకంబులకున్‌= ఇద్దరి శిబిరాలకూ; లోకభయంకర లీలన్‌= లోకానికి వెరపు పుట్టించే విధంగా; రాన్‌+తొడంగిరి= 


రా నారంభించారు. 


తాత్సర్యం: ఏనుగుల గుర్రాల రథాల గమనవేగంతో భూమి అదరగా రాజులు నాలుగు దిక్కుల నుండి ఉభయుల 
శిబిరాలకూ లోకభీకరంగా రావటం మొదలుపెట్టారు. 


ద్రుపదుడు తన పురోహితుని దుర్యోధనుకడకు దూతగా. బంపుట (సం. 5-5-28) 


వ. అట్టి సమయంబున నజాతశత్రు ననుమతి వడసి పాంచాలపతి వయోజ్ల్ఞానవృద్దుండైన తన పురోహితుం 
గురుపతిపాలికి( బుచ్చువా(డై యతని రావించి. 52 


ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= అప్పుడు; పాంచాలపతి= పాంచాలదేశపురాజు (ద్రుపదుడు; అజాతశత్రు+అనుమతి+ 
పడసి= ధర్మరాజుయొక్క అనుజ్ఞ పొంది; వయస్‌(ఐ+జ్ఞాన-వృద్దుండు+-ఐన= వయస్సు చేతా, జాానంచేతా పెదవాడయిన; 

ల ఇ డా) Ey = 
తన-పురోహితున్‌; కురుపతి-పాలికిన్‌= కురురాజైన ధృతరాష్టుడి దగ్గరకు; పుచ్చు+వాడు+ఐ= పంపువాడై; అతనిన్‌; రావించి= 
రప్పించి. 


తాత్సర్యం: అటువంటి సమయంలో ద్రుపదుడు ధర్మరాజు అనుజ్ఞ పొంది వయస్సుచేతా, జ్ఞానం చేతా పెద్దవాడయిన 
తన పురోహితుడిని ధృతరాష్టుడి దగ్గరకు పంపగోరి అతడిని రప్పించి. 


క, “హితు(డవు, మతిమంతుండవు, | చతుర వచన కోవిదుండవు, సమయజ్ఞు(డ, వు 
న్నత వంశవర్దనుండ, విం । గిత వేదివి, నెచ్చెలివి, సుకృతి వ ట్లగుటన్‌. 53 


ప్రతిపదార్థం: హితుండవు= ఆపుడవు; మతిమంతుండవు= బుద్దిమంతుండవు; చతుర, వచన, కోవిదుండవు= నేర్పుగల 
మాటలయందు పండితుడవు; సమయజ్ఞాండవు= సమయం తెలిసినవాడవు; ఉన్నత, వంశ, వర్దనుండవు= ఉన్నత వంశాన్ని 
పెంచేవాడవు; ఇంగిత వేదివి= హృదయభావం తెలిసికొనేవాడవు; నెచ్చెలివి= మిత్రుడవు; సుకృతివి= పుణ్యశాలివి; అట్టు+అగుటన్‌= 
అందుచేత. 


తాత్సర్యం: నీవు ఆప్తుడవు, బుద్దిమంతుడవు, నేర్పుగా మాటలాడటంలో పండితుడవు, సమయం తెలిసినవాడవు, 
ఉన్నత వంశాన్ని అభివృద్దిపరిచేవాడవు, హృదయంలోని భావాన్ని తెలిసికొనేవాడవు. ప్రియమి(త్రుడవు, పుణ్యాత్ముడవు. 
అందుచేత. 


విశేషం: ఈ పద్యంలో పురోహితుడు రాయబారిగా నియుక్తుడు కాదగిన లక్షణాలున్నవాడిగా (ద్రుపదుడు (ప్రశంసించాడు. 
అతడు చేయవలసిన పనులు తరువాతి పద్యంలో చెప్పాడు. వాటికి తగిన గుణాలనే ఈ పద్యంలో పేర్కొనటం విశేషం. 
ఈ రెండు పద్యాల భావాలను కలిపి చెప్పితే ఈ విధంగా తాత్సర్య మేర్ప్చడుతుంది. 1. నీవు హితుడవు కాబట్టి కర్తవ్యమైన 
ఈ పని నీకు చెప్పుతున్నాను. 2. నీవు మతిమంతుడవు కాబట్టి నీ వాపని చేయటం న్యాయం. 3. నీవు చతురవచన 
కోవిదుడవు కాబట్టి న వన్ని విధాల మాట నేర్పరితనాన్ని ప్రకటించి ఆ పనికి ప్రయత్నించాలి. 4. ఉన్నతవంశ వర్హనుడవు 
కాబట్టి పాండవార్థం ధృతరాష్ట్రుడి వద్దకు నిన్ను పంపుతున్నాను. 5. ఇంగితవేదివి కాబట్టి నేర్పు (ప్రకటించగలవు. 6. నెచ్చెలివి 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 23 


కాబట్టి నా కార్యాన్ని నీ కార్యంగా భావించగలవు. 7. సుకృతివి కాబట్టి చేపట్టిన పనిని కృతార్థం చేయగలవు(తీర్పగలవు). 
'ద్రుపదుడి కార్య కారణబద్దమైన వాక్యరచన అతడి చతురవచన రచనను తెలుపుతున్నది. అల్లసాని పెద్దన తన మనుచరిత్రలో 
శ్రీకృష్ణదేవరాయలు తనను హితుండవు, చతురవచోనిధివి అని (ప్రశంసించినట్లు అవతారికలో పేర్కొన్నాడు. (మను. 1.15). 
తిక్కన చతుర వచన రచన ఆతడిని ప్రభావితం చేసినట్టున్నది. అది సహజం కూడా. తిక్కన “కవిబ్రహ్మ, పెద్దన 'ఆంధ్ర 
కవితా పితామహుడు. (సంపా). 


తే. నాకు(గర్తవ్య మగుపని నీకుం జేయం । దగవుగావున నెల్లవిధముల. బూని । 
పాండవార్థంబు ధృతరాష్తుపాలి కరిగి । నేర్పువాటించి కార్యంబు దీర్పవలయు.' 54 


ప్రతిపదార్థం: నాకున్‌; కర్తవ్యము+అగు పని= చేయదగినపని; నీకున్‌; చేయన్‌= చేయటం; తగవు= న్యాయం; కావునన్‌= 
కాబట్టి; ఎల్లవిధములన్‌= అన్నివిధాలా; పూని= (ప్రయత్నించి; పాండవ+అర్థంబు= పాండవుల కొరకు; ధృతరాష్టు-పాలికిన్‌= 
ధృతరాష్ట్రుడి దగ్గరకు; అరిగి= వెళ్ళి; నేర్పు+పాటించి= నేర్పు చూపి; కార్యంబు= పని; తీర్పవలయున్‌= నెరవేర్చాలి. 


తాత్సర్యం: నేను చేయవలసి ఉన్న పని నీవు చేయటం న్యాయం కాబట్టి, అన్ని విధాలా ప్రయత్నించి పాండవుల 
కొరకు ధృతరాషుడి వద్దకు వెళ్ళి నేర్పు చూపి కార్యం సాధించాలి.” 

విశేషం: సై(53) పద్య విశేషాంశాన్ని గమనించండి. 

వ. అని చెప్పి యొడంబటిచి యతనితో మటియు నిట్లనియె. 55 


ప్రతిపదార్థం: అని; చెప్పి; ఒడంబణిచి= ఒప్పించి; అతనితోన్‌; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పి అంగీకరించేటట్టు చేసి అతడింకా ఇట్టా అన్నాడు. 
క. “విను కొడుకు గొన్న వేదుజ । కొని కొట్టిన తిండికాండు కుటిలుం డత డా 


జనపతి చందము, ధర్మజు | ననుపమ శీలంబు నెజు6గు; దది యట్లుండెన్‌. 56 


ప్రతిపదార్థం: విను; కొడుకు+కొన్న-వేదుణు+అ= కొడుకుకు పట్టిన పిచ్చియే; కొని, కొట్టిన, తిండికాండు= పట్టిన పరమలోభి; 
అతండు; కుటిలుండు= కపటి; ఆ జనపతి చందమున్‌= ఆ రాజు విధమూ; ధర్మజు+అనుపమ శీలంబు= ధర్మరాజు సాటిలేని 
స్వభావమూ; ఎజుంగుదు+(వు)= తెలిసినవాడవు; అది+అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనీ. 


తాత్పర్యం: 'విను. ఆ ధృతర్మాష్టుడు కొడుక్కు పట్టిన పిచ్చియే పట్టిన పరమలోభి. కపటి. ఆ రాజు విధమూ, 
ధర్మరాజు సాటిలేని స్వభావమూ ఎరుగుదువు. అది అట్టా ఉండనీ. 


తే. పుడమి పాలు పాండవులకు నడుగంబోయి, । నీవు ధృతరాష్తుతో ధర్మ నిష్టమైన 
యుచిత మాడిన, నందు€ బోటొడ్డియున్న । దొరల భృత్యుల మనములు దిరుగంబడవె? 57 


ప్రతిపదార్థం: పుడమి-పాలు= భూభాగం; పాండవులకున్‌, అడుగన్‌+పోయి= అడగడానికి వెల్లి; నీవు; ధృతరాష్టుతోన్‌; ధర్మ- 
నిష్టము+ఐన+ఉచితము+ఆడినన్‌= ధర్మంతో కూడుకొన్న ఉచితమైన మాట పలికితే; అందున్‌= కౌరవుల పక్షంలో; పోటొడ్డి+ఉన్న= 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుద్దసన్నద్దులైన; దొరల, భృత్యుల, మనములు= (ప్రభువుల యొక్కయు, సేవకుల యొక్కయు మనస్సులు, తిరుగంబడవె= 
వెనుకకు మరలవా? 


తాత్పర్యం: పాండవులకు భూభాగం ఇమ శని అడగటానికి వెళ్ళి నీవు ధృతరా(ష్టుడితో ధర శ్రయుక్తమూ, సముచితమూ 
అయిన మాట పలికితే, కౌరవుల పక్షంలో ఉన్న రాజుల, సేవకుల మనస్సులు మన కనుకూలంగా మారిపోవా? 


విశేషం: 'దారల భృత్యుల మనములు దిరుగయడవె?' - దీనికి మూలం- 'భవాంస్తు ధర్మసంయుక్తం ధృతరాష్ట్రం (బ్రువన్‌ 
వచః మనాంసి తస్య యోధానాం (ధ్రువ మావర్ణయిష్యతి.' 'నీవుధృతరాష్టుడితో ధర్మయుక్రమైన మాట చెప్పి అతడి యోధుల 
మనస్సులను తప్పకుండా వశం చేసికొంటావు. అనగా, అట్టా వశం చేసుకొనేటట్లూ మాటాడాలని వేడికోలు. 'తిరుగంబడవె? 
- అనే (క్రియ సార్ధకం. వారి వైపున్న మనస్సులు మనవైపు తిరుగబడవా? అనీ, యుద్దం నుండి విముఖం కావా? అనీ 


రెండర్జాలు చెప్పుకొనవచ్చును. 


క గురుభీష్మాదుల మనములు । దురమునకుం జొరకయుండ దుర్యోధను. డా 
తురు(డై యొడ(బటుప(గ ని । ప్పరుసున నెరవైన టిచ్చవడు బల మెల్లన్‌. 58 


ప్రతిపదార్థం: గురు, భీష్మ+ఆదుల, మనములు= (ద్రోణుడు, భీష్ముడు మున్నగువారి మనస్సులు; దురమునకున్‌= యుద్దానికి; 
చొరక+ఉండన్‌= అంగీకరించకపోగా; దుర్యోధనుడు; ఆతురు(డు+ఐ= వేగిరపాటుతో బాధపడినవాడయి; ఒడంబజుపంగన్‌= 
అంగీకరింపచేయగా; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; నెరవు+ఐనన్‌= సాధ్యపడితే; బలము+ఎల్లన్‌= సైన్యమంతా; టిచ్చ+పడున్‌= 
నిశ్చేష్టతను పొందుతుంది. 


తాత్సర్యం: |ద్రోణుడూ, భీష్ముడూ మొదలైనవారు యుద్దానికి సుముఖత చూపకపోగా, దుర్యోధనుడు బాధపడి 
వారిని అంగీకరించేటట్టు చేయటం నీకు సాధ్యమయితే సైన్యమంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టతను పొందుతుంది. 


ఉ. పాండుతనూభవుల్‌ వడిన పాటులు బంధులకెల్ల( దెల్పుచున్‌, 
బండిత వృద్ద సజ్జనుల పాలికింబోయి కులోచితంబు గా 
కుండుట సూపి చెప్పుచు బ్రియోక్తుల( దక్కటివారి 'నిట్లు మే 
లొండొకచంద మొప్ప దని యుల్లములం దలపోయ( జేయుచున్‌. 59 


ప్రతిపదార్థం: పాండు తనూభవుల్‌= పాండురాజు కొడుకులు పాండవులు; పడిన,పాటులు= పడ్డ కష్టాలు; బంధులకున్‌+ఎల్లన్‌= 
చుట్టాలకందరికీ; తెల్పుచున్‌= చెపుతూ; పండిత, వృద్ద, సత్‌+జనులపాలికిన్‌= పండితులూ, పెద్దవారూ, మంచివారూ అయిన 
వారి దగ్గరికి; పోయి, కుల+ఉచితంబు= వంశానికి తగినది; కాక+ఉండుట+చూపి-చెప్పుచున్‌= కాకపోవటం నిరూపించి 
చెపుతూ; తక్కటివారిన్‌= తక్కినవారిని; ప్రియ+ఉక్తులన్‌= మంచి మాటలతో; ఇట్లు, మేలు= ఈ విధం మంచిది; ఒండొక, 
చందము= వేరు విధం; ఒప్పదు+అని= తగదని; ఉల్లములన్‌= మనస్సులలో; తలపోయన్‌+చేయుచున్‌= అనుకొనేటట్టు చేస్తూ, 


తాత్సర్యం: పాండవులు పడ్డ కష్టాలు బంధువుల కందరికీ చెపుతూ, పండితులూ, వృద్దులూ, సజ్జనులూ అయిన 
వారి దగ్గరికి వెళ్ళి “ఇది వంశానికి తగినది కా'దని నిరూపించి చెపుతూ, తక్కినవారిని మంచిమాటలతో” ఈ విధం 
మంచిది, వేరే విధం మంచిది కాదు” అని మనస్సులలో అనుకొనేటట్లు చేస్తూ. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 25 


విశేషం: పురోహితుడు హస్తినాపురంలో సం(ప్రదించేవారిని (ద్రుపదుడు వర్గీకరించిన విధం విశిష్టం. ముందు ధృతరాష్ట్ర 
దుర్యోధనాదులైన బంధువులతో, పండితు(గురువు)లైన కృపాచార్య |ద్రోణాచార్యాదులతో, భీష్మ _ బాహ్హికాది వృద్దులతో, 
సజ్ఞనులైన విదుర సంజయాదులతో (ప్రతిపాద్యాంశం ఒకటే అయినా, వారి వారి ప్రవృత్తుల కనుగుణంగా (ప్రవచించాలని 


భావం. (సంపా). 


వ.  మజియు సమస్తజనంబుల మనంబుల నిక్కడ వ్రాలునట్టి యుపాయంబు లెన్నిగల వన్నియు నయ్యె 
తగవులమై నాచరించుచు(జరియించునది; యిచ్చట విరాటు కొలువు కూటంబునం బుట్టిన కృష్ణాదుల 
సంవాదంబు తెబంగును మన యెలింగినయదియె; తదనురూపంబుగా( బలికి పాండవులకు. దేజోలాభంబు 
గావించుట కర్తవ్యంబు; నీవు కరినగరంబున వసియించి ధృతరాష్ట్ర ధార్తరాష్ట్ర గాంగేయ విదుర గురుకృపాదుల 
కడ కరిగి నానాంటికి వారి వారి చిత్తంబుల తెటింగెటింగి ప్రవర్తింపుము; దైవగతింజేసి నీయొడ్డిన 
సూత్రంబునకు సుయోధనుం డొడంబడియెనేనియు నదియ సకల జనసమ్మతంబయినవిధంబగు; దాన 
నజాతశత్రుండును జ్రీతుండగు6 బోయి రిమ్మని నిశ్చయంబు సేసిన, నమ్మహీసురవరుండు. 60 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకనూ; సమస్త జనంబుల, మనంబులున్‌= ఎల్లజనుల మనస్సులూ; ఇక్కడన్‌= పాండవులవైపున; 
(వ్రాలు+అట్టి ఉపాయంబులు= చేరే ఉపాయాలు; ఎన్ని+కలవు= ఎన్ని ఉన్నాయో; అన్నియున్‌= అన్నీ; ఆ+ఆ+ఇ+తగవులమైన్‌= 
ఆయా పద్దతుల (ప్రకారం; ఆచరించుచున్‌= చేస్తూ; చరియించునది= (ప్రవర్తించవలెను; ఇచ్చటన్‌= ఇక్కడ; విరాటు కొలువు- 
కూటంబునన్‌= విరాటుడి సభాభవనంలో; పుట్టిన= కలిగిన; కృష్ణ+ఆదుల, సంవాదంబు, తెజంగును= కృష్ణుడూ మొదలయినవారి 
సంభాషణ విధమూ; మన+ఎణింగిన+అది+ఎ= మనకు తెలిసినదే; తద్‌+అనురూపంబు+కాన్‌= దానికి తగినట్టుగా; పలికి; 
పాండవులకున్‌; తేజస్‌(ఎ+లాభంబు= పరాక్రమ లాభం; కావించుట= చేకూర్చటం; కర్తవ్యంబు= చేయదగింది; నీవు; కరి 
నగరంబునన్‌= హస్తినాపురంలో; వసియించి= ఉండి; ధృతరాష్ట్ర, ధార్తరాష్ట్ర, గాంగేయ, విదుర, గురు కృప+ఆదుల; కడకున్‌= 
ధృతరాష్ట్రుడూ, అతడి కొడుకులైన దుర్యోధనాదులూ, భీష్ముడూ, విదురుడూ, (దోణుడూ, కృపుడూ మొదలయినవారిదగ్గరికి; 
అరిగి= వెళ్ళి; నాండు+నాంటికిన్‌= (క్రమక్రమంగా; వారి, వారి, చిత్తంబుల, తెజంగు= ఆయా వీరుల మనోభావాల రీతిని; 
ఎటీంగి= తెలిసి; - (ప్రవర్తింపుము= నడుచుకొమ్ము; దైవ-గతిన్‌+చేసి= అదృష్టవశంచేత; నీ+ఒడ్డిన-సూ(త్రంబునకున్‌= నీవు 
పన్నిన పన్నుగడకు; సుయోధనుండు= దుర్యోధనుండు; ఒడంబడియెన్‌+ఏనియున్‌= అంగీకరించాడా; అది+అ= అదే; సకల, 
జన, సమ్మతంబు+అయిన-విధంబు= అందరు జనులూ అంగీకరించే విధం; అగున్‌; దానన్‌= దానిచేత; అజాతశత్రుండును= 
ధర్మరాజుకూడా; ప్రీతుండు+అగున్‌= సంతోషిస్తాడు; పోయి-రమ్ము+అని= వెళ్లిరా అని; నిశ్చయంబు+-చేసినన్‌= నిర్ణయించగా; 
ఆ+మహీసురవరుండు= ఆ బ్రాహ్మణశ్రేష్టుడు. 


తాత్సర్యం: ఇంకా, అందరి మనస్సులూ ఇక్కడికి చేరుకునే ఉపాయాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఆయా 
విధాలుగా చేస్తూ వర్తించుము. ఇక్కడ విరాటుడి కొలువులో పుట్టిన కృష్ణాదుల మాటల తీరూ మనకు తెలిసిందే. 
దానికి తగ్గట్టుగా మాటాడి పాండవులకు బలం చేకూర్చటం నీవు చేయవలసిన పని. నీవు హస్తినాపురంలో ఉండి 
ధృతరాష్టుడూ, అతడి కొడుకులైన దుర్యోధనాదులూ, భీష్ముడూ, విదురుడూ, [ద్రోణుడూ, కృపాచార్యుడూ మొదలైనవారి 
దగ్గరికి వెళ్ళి, క్రమ(క్రమంగా వారి మనోభిప్రాయాలు తెలిసికొని ప్రవర్తించు. అదృష్టవశంచేత నీవు పన్నిన పన్నుగడకు 
దుర్యోధనుడు అంగీకరించాడా, అదే అందరికీ ఆమోదయోగ్యమైన విధం. దానివలన ధర్మరాజు కూడా సంతోషిస్తాడు. 
వెళ్లి రమ్ము” అని నిర్ణయించగా, ఆ ద్రుపద పురోహితుడు. 
(30) Ea 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మును పాంచాలవిభుని వీ | డ్కొని ధర్మజు భీము నరు నకులు సహదేవుం 
గని యనుమతు(డై యందటు | ననుపంగ మన్ననలు వడసి యరిగెం బ్రీతిన్‌. 61 


ప్రతిపదార్థం: మును= ముందుగా; పాంచాల విభునిన్‌= పాంచాల దేశపు రాజయిన |ద్రుపదుడిని; వీడ్కొని= వెళ్ళి వస్తానని 
విడిచి; ధర్మజున్‌, భీమున్‌, నరున్‌, నకులున్‌, సహదేవున్‌= ధర్మరాజునీ, భీముడినీ, అర్జునుడినీ, నకులుడినీ, సహదేవుడినీ; 
కని= చూచి; అనుమతుండు+ఐ= వారిచేత అనుజ్ఞ ఇవ్వబడినవాడయి; అందణున్‌= అందరూ; అనుప(గన్‌= పంపగా; 
మన్ననలు+పడసి= సమ్మానాలు పొంది; (ప్రీతిన్‌= సంతోషంతో; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ముందుగా (ద్రుపదుడి దగ్గర సెలవు పుచ్చుకొని, తరువాత ధర్మజుడి, భీముడి, అర్జునుడి, నకులుడి, 
సహదేవుడి అనుజ్ఞపొంది, సమ్మానాలు పొంది, అందరూ సాగనంపగా సంతోషంతో వెళ్ళాడు. 


దుర్యోధనుండును నర్జునుండును శ్రీకృష్ణుని దర్శింపంబోవుట (సం. 5-7-2) 


వ. అంత నక్కడ దుర్యోధనుండు, సకల రాజన్య సామాన్యంబుగా గోపాలదేవు పాలికి దూతం బుచ్చుట దగ 
వగునే?యని విచారించి. 62 


ప్రతిపదార్థం: అంతన్‌; అక్కడన్‌= హస్తినాపురంలో; దుర్యోధనుండు; సకల, రాజన్య, సామాన్యంబు+కాన్‌= అందరి 
రాజులతోపాటు; గోపాల- దేవు పాలికిన్‌= శ్రీకృష్ణుడి దగ్గరికి; దూతన్‌= రాయబారిని; పుచ్చుట= పంపటం; తగవు+అగునే= 
మంచిదా; అని; విచారించి= ఆలోచించి. 


తాత్సర్యం: 'అంతట హస్తినాపురంలో దుర్యోధనుడు రాజులందరి వద్దకువలెనే శ్రీకృష్ణుడి వద్దకు కూడా రాయబారిని 
పంపటం మంచిదా? అని ఆలోచించి. 


క. వెరవుమెయి. దాన కతిపయ । పరిజన సహితముగ నరిగ( బటు తురగ గతి 
స్పురణానుమోదలీలా । భరితు€ డగుచు వేగిరంపు. బయనముల( దగన్‌. 63 


ప్రతిపదార్థం: తాను+అ= తానే; వెరవు-మెయిన్‌= ఉపాయంతో; కతిపయ, పరిజన, సహితముగన్‌= కొంతమంది పరిజనులతో; 

పటు, తురగ, గతి, స్ఫురణ+అనుమోద, లీలా, భరితుండు+అగుచున్‌= సమర్థములైన, గుర్రాల గమనం యొక్క ప్రకాశంయొక్క, 

సమ్మతితో కూడిన, విలాసంతో నిండిన వాడవుతూ; వేగిరము+పయనములన్‌= త్వరతో గూడిన ప్రయాణాలతో; తగన్‌= 
ఆ, . = 

ఒప్పేటట్టు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఉపాయంతో, కొంతమంది పరిజనులను వెంటబెట్టుకొని, సమర్థములైన గుర్రాల వేగ విజృంభణను 
అనుమోదించే విలాసంతో కూడినవాడై, త్వరిత ప్రయాణాలతో తగినట్టుగా తానే వెళ్ళాడు. 


విశేషం: వెరపు మెయిన్‌ అంటే ఉపాయంతో, నేర్పుతో అని అర్థాలు చెప్పవచ్చును. రాజనీత్యుపాయాన్ని ప్రయోగించే నేర్పని 
తాత్సర్యం ఏర్పడుతుంది. దుర్యోధనుడు శ్రీకృష్ణుడి వద్దకు స్వయంగా పోవాలని భావించటంలో భక్తిగాని, గౌరవంగాని, 
భయంకాని లేవు. శ్రీకృష్ణుడు యదుసింహుడు. అతడు పాండవపక్షపాతి. పైపెచ్చు బంధువు. పెద్దబలగం కలవాడు. అతడిఅన్న 
బలరాము డతడు ఎంత చెప్పితే అంత. పైపెచ్చు అర్జునుడికి బహిఃప్రాణం. అతడిని ముందుగా అడిగి తన వైపు 


ళు 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 27 
మళ్ళించుకొంటే పాండవ హితులలో భేదాన్ని కలిగించవచ్చునని ఊహ. భేదోపాయమే దుర్యోధనుడి ఊహకు దోహదం 
చేసింది. (సంపా.) దుర్యోధనుడి విలాసం అతడి రథాశ్వాల వేగానికి అనుగుణంగా ఉందన్నమాట. 

వ. చని తదీయ పురప్రవేశంబు సేసె; నా దివసంబున ధనంజయుండును గోవిందుం గానవచ్చె నట్టియెడ. 
64 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి, తదీయ, పుర, (ప్రవేశంబు= ఆ కృష్ణుడిదైన నగరం యొక్క (ప్రవేశం; చేసెన్‌; ఆ- దివసంబునన్‌= 


ఆ రోజున; ధనంజయుండును= అర్జునుడు కూడా; గోవిందున్‌= శ్రీకృష్ణుడిని; కానన్‌+వచ్చెన్‌= చూడడానికి వచ్చాడు; 
అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి నగరమైన ద్వారకలో (ప్రవేశించాడు. ఆ రోజే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని 
చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో. 


తే. అత(డు పవడింప మును కౌరవాధినాథు(। డరిగి తలయంపి దెస నున్నతాసనమున 
నుండె, బదపడి కాల్మడ యొద్ద కల్లం; జని వినమ్రు(డై నిలుచుండె సవ్యసాచి. 65 


ప్రతిపదార్థం: అతండు= ఆ శ్రీకృష్ణుడు; పవడింపన్‌= శయనించి ఉండగా; మును= ముందు; కౌరవ+అధినాథు(డు= 
కురురాజు - దుర్యోధనుడు; అరిగి= వెళ్ళి; తలయంపి దెసన్‌= తలాపి దిక్కున; ఉన్నత+ఆసనమునన్‌= ఎత్తయిన పీఠంపై; 
ఉండెన్‌; పదపడి= పిమ్మట; సవ్యసాచి= అర్జునుడు; కాలు+కడ+ఒద్దకున్‌= కాళ్ళకడవద్దకు; అల్లన్‌= మెల్లగా; చని= వెళ్లి; 

జ లు లు (30) (30) (30) 
వినము(డు+ఐ= మిక్కిలి విధేయత కలవాడై; నిలుచుండెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు శయనించి ఉండగా, ముందుగా దుర్యోధనుడు వెళ్ళి తలాపి దిక్కున ఉన్న ఉన్నత 
పీఠంమీద ఆసీనుడయ్యాడు. తరువాత వచ్చిన అర్జునుడు మెల్లగా కాళ్ళ కడకు వెళ్ళి మిక్కిలి వినయంతో 


నిలబడాడు. 
యి 


విశేషం: దుర్యోధనార్జునులు ఆ సమయంలో (ప్రవర్తించిన తీరులు వారివారి స్వభావాలకు అనుగుణంగా ఉన్నాయి. దుర్యోధనుడు 
ఉద్దతుడు; అర్జునుడు వినయపరుడు. తలనుండి కాళ్ళవరకు చూడటం శ్రీకృష్ణుడిని మానవుడిగా భావించి చూడటం - అది 
దుర్యోధనుడి దృక్పథం. పాదాలనుండి శిరస్సుదాకా చూడటం శ్రీకృష్ణుడిని మాధవుడిగా దర్శించటం - ఇది అర్జునుడి 
శరణాగత దృక్పథం. 


వ. అంత. 66 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత. 


క. మేలుకని కృష్ణు. డర్జును | నాలోకించి మణి కౌరవాధిపు( గని త 
త్మాలోచిత బహుమతిమై( । జాల బ్రియం బిరువురకు€ బ్రసన్నత. జేసన్‌. 67 
ప్రతిపదార్థం: కృష్ణుండు; మేలుకని= మేల్కొని; అర్జునున్‌; ఆలోకించి= చూచి; మటీ= తరువాత; కౌరవ+అధిపున్‌= 


కౌరవరాజును - దుర్యోధనుడిని; కని= చూసి; తద్‌+కాల+ఉచిత-బహుమతిమైన్‌= ఆ సమయానికి తగిన గౌరవంతో; 
ఇరువురకున్‌= అర్జున దుర్యోధనుల కిద్దరికీ; ప్రసన్నతన్‌= ఆదరంతో; చాలన్‌+ప్రియంబు+చేసెన్‌= ఎంతో ప్రీతిని కలిగించాడు. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణుడు నిద్రలేచి అర్జునుడిని ముందు చూచి తరువాత దుర్యోధనుడిని చూచి, ఆ సమయానికి తగిన 
మర్యాదతో, వారిద్దరినీ ఎంతో ఆదరించి ప్రీతిని గలిగించాడు. 


విశేషం: అర్జునుడు కాళ్ళకడ ఉండడంచేత కృష్ణుడు అతడిని ముందుగానూ, దుర్యోధనుడు తలాపి దిక్కున వెనక ఉండడం 
చేత అతడిని తరువాత చూడడం తటస్థించింది. అంతేకాదు, ఒకరిని ఆలోకించాడు; మరొకరిని చూచాడు. ఆ తేడాను 
ప్రీతితో కప్పిపుచ్చాడు. ఇరువురికీ ప్రసన్నుడైనట్టుగా (ప్రవర్తించాడు. 


వ. తదనంతరంబ. 68 
తాత్సర్యం: ఆ పిమ్మటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. వారల జూచి కేశవుడు 'వచ్చిన కార్యము సెప్పుడన్న న 
కౌరవనాథు. డిట్లనియె; 'గయ్యము సేయువగన్‌ సహాయముం 
గోరి భవత్సకాశమునకుం జనుదెంచితి; మేము వీరు నీ 
కారయ నొక్కరూప హృదయంబునఈ బేర్ణిన బాంధవంబునన్‌. 69 


ప్రతిపదార్థం: కేశవుండు= శ్రీకృష్ణుడు; వారలన్‌= ఆ దుర్యోధనార్దునులను; చూచి; వచ్చిన, కార్యమున్‌= వచ్చిన పని; 
చెప్పుండు+అన్నన్‌= చెప్పండి అనగా; ఆ+కౌరవ నాథుయ= ఆ కురురాజు-దుర్యోధనుడు; ఇట్టు+అనియెన్‌; కయ్యము+ 
చేయువగన్‌= యుద్దం చేసే తలంపుతో; సహాయమున్‌= (నీ) తోడ్పాటును; కోరి; భవత్‌+సకాశమునకున్‌= నీ దగ్గరకు; 
చనుదెంచితిమి= వచ్చాము; ఏమున్‌= మేము కౌరవులమూ; వీరున్‌= పాండవులూ; నీకున్‌; ఆరయన్‌= చూడగా; హృదయంబునన్‌= 
మనస్సులో; పేర్చిన= అతిశయించిన; బాంధవంబునన్‌= చుట్టరికంచేత; ఒక్క రూపు+అ= ఒక్కటే. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరినీ చూచి 'మీరు వచ్చిన పని తెలుపండి” అనగానే, ఆ దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 
'యుద్దం చేసే తలంపుతో నీ తోడ్పాటును కోరి ని దగ్గరికి వచ్చాము. కౌరవులమైన మేమూ, పాండవులైన వీరూ 
చూడగా, హృదయంలో నీకు బాగా దగ్గరచుట్టాల మవడంచేత, ఒక్కటే. 


నిశేషం: అర్జునుణ్ణి కలుపుకొని అతడి సంగతి కూడా దుర్యోధనుడు తానే చెప్పడం గమనించదగింది. అర్జునుడు కూడా 
తనలాగే కృష్ణ సహాయం కోసమే వచ్చి ఉంటాడని దుర్యోధనుడు సరిగానే ఊహించాడు. 


క. ము న్నేను గానవచ్చితి । నిన్ను సుజనులైనవారు నెమ్మిని మునుమున్‌ 
గన్నం దగ గైకొండ్రు; స | మున్నత సౌజన్య సారయుతుండవు నీవున్‌. 70 


ప్రతిపదార్థం: ఏను= నేను; నిన్నున్‌; మున్ను= మొదట; కానన్‌+వచ్చితిన్‌= చూడవచ్చాను; సుజనులు+ఐన వారు= 
మంచివాళ్ళు; నెమ్మిని= ప్రీతితో; మునుమున్‌= మొట్టమొదట; కన్నన్‌= చూస్తే; తగన్‌= ఒప్పుగా; కైకొండ్రు= స్వీకరిస్తారు; 
ఆదరిస్తారు; నీవున్‌= నీవుకూడా; సమున్నత, సౌజన్య, సార యుతు(డవు= మిక్కిలి గొప్పదైన మంచితనంయొక్క సారంతో 
కూడినవాడవు. 


తాత్సర్యం: ముందుగా నేను నిన్ను చూడవచ్చాను. సత్పురుషులు మొట్టమొదట చూచినవాళ్ళను ప్రీతితో సముచితంగా 
ఆదరిస్తారు. నీవు కూడా ఎంతో మంచివాడవు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 29 
నిశేషం: నిన్ను చూడటానికి అర్జునుడికంటె ముందు నేను వచ్చాను. ముందు వచ్చిన వాళ్ళను సజ్జనులు ఆదరిస్తారు. నీవు 
సజ్ఞనుడవు' అని దుర్యోధనుడి సహేతుకమైన వాక్యాలకు ధ్వని 'అర్జునుడినికాక నీవు నన్నే స్వీకరించాలి. అప్పుడే నీ సౌజన్యం 


తెలుస్తుంది” అని. 
వ. కావున లోకంబుపాడి విచారించి నాకుం దోడు గావలయిు' ననిన వాసుదేవుం డిట్లనియె. 71 


ప్రతిపదార్థం: కావునన్‌; లోకంబు, పాడి= లోకంలో ఉన్న న్యాయం; విచారించి= ఎంచి; నాకున్‌; తోడు+కావలయున్‌= 
సహాయపడాలి; అనినన్‌; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ‘కాబట్టి లోకంలో ఉన్న న్యాయాన్ని పాటించి నాకు నీవు సహాయపడాలి” అని దుర్యోధనుడనగా, 
శ్రీకృష్ణుడు అతడితో ఇట్టా అన్నాడు. 


ఉ.  'నీ విట మున్న వచ్చి;తిది నిక్కము; పార్టుని దొల్త( గాంచితిం; 

గావున మీకు నిద్దజకు గౌరవ మొప్పంగందోడుపాటు స 

ద్ధావము; దీనికిం దెంగు దప్పక్వయుండ6గ నేర్వరించెదన్‌; 

మీ వల పెట్టు లట్ల తగ నీవును నీతండు గోరికొం డొగిన్‌. 72 
ప్రతిపదార్థం: నీవు; ఇటన్‌= ఇక్కడికి; మున్ను+అ= ముందే; వచ్చితి(వి); ఇది; నిక్కము= నిజం; పార్టునిన్‌= అర్జునుణ్ణి, 
తొల్తన్‌= మొదట; కాంచితిన్‌= చూశాను; కావునన్‌; మీకున్‌; ఇద్దజకున్‌; గౌరవము+ఒప్ప(గన్‌= గౌరవం ఒప్పేటట్టు; తోడుపాటు= 
సహాయపడడం; సత్‌+భావము= మంచితనం; దీనికిన్‌= ఇందుకు; తెజంగు+తప్పక+ఉండంగన్‌= పద్దతి చెడకుండా ఉండేటట్టు; 
ఏర్పరించెదన్‌= విభాగం చేస్తాను; మీ - వలపు+ఎట్టులు+అట్టు+అ= మీ కోరిక ఎలా ఉన్నదో అలాగే; నీవునున్‌; ఈతండున్‌; 
తగన్‌= ఒప్పేటట్టు; ఒగిన్‌= (క్రమంగా; కోరికొండు= కోరుకొనండి. 


తాత్సర్యం: 'నీవు ఇక్కడికి ముందే వచ్చావు. ఇది నిజం. కాని నేను ముందుగా అర్జునుడిని చూచాను. కాబట్టి 
మీకు ఇద్దరికీ సగారవంగా సహాయపడడం మంచిది. ఇందుకు (క్రమపద్దతి చెడకుండా ఉండేటట్టు నేను ఒక విభాగం 
చేస్తాను. కనుక, నీవూ, ఇతడూ మీ మీ కోరికల ననుసరించి ఒప్పుగా (క్రమంగా కోరుకొనండి. 


విశేషం: తనను చూడటానికి ముందు వచ్చినవాడికీ, తను ముందు చూచిన వాడికీ న్యాయం జరిగే విధంగా ఏర్పాటు చేస్తానని 
శ్రీకృష్ణుడనటం అతడి ధర్మజ్ఞతకు నిదర్శనం. 


క. నా పాటియ పదివేవురు । గోపాలురు గలరు సమరకోవిద బాహా 
టోపాభిరామమూర్తులు, | చాపాద్యాయుధ కళా విశారదచిత్తుల్‌. 73 


ప్రతిపదార్థం: సమర= యుద్దంలో; కోవిద= పాండిత్యంకల; బాహా= భుజాలయొక్క; ఆటోప= గర్వంచేత; అభిరామ= 
మనోహరాలైన; మూర్తులు= ఆకారాలు కలవారూ; చాప= ధనుస్ఫూ; ఆది= మొదలయిన; ఆయుధకళా= యుద్దవిద్యయందు; 
విశారద= నేర్పుగల; చిత్తుల్‌= మనస్సులు కలవారూ అయిన; పదివేవురు= పదివేలమంది; గోపాలురు= యాదవవీరులు; నా- 
పాటి+అ= నా యంతటివారే; కలరు. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యుద్దపాండిత్యంకలిగి భుజబలగర్వం చేత మనోహరాలైన ఆకారాలు కలవారూ; విల్లూ మొదలయిన 
ఆయుధాల విద్యలో నేర్పుగల మనస్సులు గలవారూ అయిన పదివేలమంది వీరులైన గోపాలురు నాఅంతటివారే 
ఉన్నారు. 
క నారాయణాభిధానులు । వారలు గయ్యంబు సేయువా; రొక్కెడ నే 

నూరక నిరాయుధ వ్యా । పారతమై నుండువా(డద( బరమాసప్తుండనై. 74 


ప్రతిపదార్థం: నారాయణ+అభిధానులు, వారలు= నారాయణ నామధేయులైనవారు; కయ్యంబు= యుద్దం; చేయువారు= 
చేస్తారు; నేను; నిరాయుధ, వ్యాపారతమైన్‌= ఆయుధాలను (ప్రయోగించకుండా; పరమ+ఆప్తుండన్‌+ఐ= మిక్కిలిహితుడనై; 
ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఊరక, ఉండువా(డన్‌= ఊరికే ఉంటాను. 


తాత్సర్యం: నారాయణ నామధేయులైన ఆ గోపాలవీరులు యుద్దం చేస్తారు. నేను ఆయుధాల జోలికి పోకుండా, 
మిక్కిలి హితుడనయి ఒకచోట ఊరకే ఉంటాను. 


విశేషం: శ్రీకృష్ణుడి మహానుభావత తెలిసిన ఏ అర్జునుడో తప్ప లౌకికుడు మరెవ్వడైనా, కృష్ణుడిని కాక నారాయణ 
నామధేయులనే కోరుకొంటాడు. కృష్ణుడు ఒక్కడు, వాళ్ళు పదివేల మంది. కృష్ణుడు ఆయుధం ముట్టడు. వాళ్ళు భుజబల 
సంపన్నులు, సర్వాయుధ విద్యానిపుణులు. అటువంటప్పుడు చూస్తూ చూస్తూ కృష్ణుడిని ఎవడు కోరుకుంటాడు? దుర్యోధను 
డంతే చేశాడు. 
క వారొకతల, యే నొక తల; | యీ రెండు దెఅంగులందు నెయ్యది ప్రియ మె 

వ్వారికి( జెప్పుండు; దొలితొలి । గోరికొనన్‌ బాలునికి. దగుం బాడిమెయిన్‌.' 75 


ప్రతిపదార్థం: వారు= పదివేల మంది నారాయణ నామధేయులు; ఒక తల= ఒక పక్షం; ఏను= నేను ఒక తల= ఒక పక్షం; 
ఈ, రెండు-తెజంగులందున్‌= ఈ రెండు విధాలలోను; ఏ+వారికిన్‌= ఎవరికి; ఏ+అది= ఏది; ప్రియము= ఇష్టమో; 
చెప్పుడు; తొలి తొలి= మొట్టమొదట; కోరికొనన్‌= కోరుకోవడానికి; పాడిమెయిన్‌= న్యాయ(ప్రకారం; బాలునికిన్‌= చిన్నవాడికి; 
తగున్‌. 


తాత్సర్యం: ఆ పదివేలమంది నారాయణ నామధేయులైన గోపాలకులు ఒక పక్షం. నేనొక్కడినీ ఒక పక్షం. ఈ 
రెండు విధాలలోనూ ఎవరికి ఏది ఇష్టమో చెప్పండి. మొట్టమొదట చిన్నవాడు కోరుకొనటం న్యాయం. 


అర్జును(డు శ్రీకృష్ణునిం దనకు సహాయునింగా6 గోరికొనుట (సం. 5-7-18) 


క. అని పలికి హరి కిరీటిం | గనుంగొని 'కొండుకవు నీవు గావున, నీకున్‌ 
మును గోర. బాడి యనవుడు । విని కృష్ణుని గోరికొనియె విజయుం డెలమిన్‌. 76 
ప్రతిపదార్థం: అని; పలికి; హరి= శ్రీకృష్ణుడు; కిరీటిన్‌= అర్జునుణ్ణి; కనుంగొని= చూచి; నీవు; కొండుకవు= చిన్నవాడవు; 


కావునన్‌; నీకున్‌; మును= ముందు; కోరన్‌= కోరుట; పాడి= ధర్మం; అనవుడున్‌= అనగానే; విని; విజయుండు= అర్జునుడు; 
ఎలమిన్‌= సంతోషంతో; కృష్ణునిన్‌; కోరికొనియెన్‌. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 31 


తాత్సర్యం: అని పలికి శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచి 'మీ ఇద్దరిలో నీవు చిన్నవాడవు కాబట్టి, ముందు నీవు 
కోరుకొనటం ధర్మం” అనగానే విని అర్జునుడు సంతోషంతో శ్రీకృష్ణుడిని కోరుకొన్నాడు. 


విశేషం: 'ఎలమిన్‌ - శ్రీకృష్ణుడు తనకు సహాయపడటం అర్జునుడికి సంతోషప్రదం. 'విజయుండు" అనేపదం ఇందులో 
సాభిప్రాయంగా ప్రయోగించబడింది. (చూడు: 87వ వచనం). 


ఆ. దాని కాత్మం బొంగి ధార్తరాష్తుండు వారి | నపహరించికొనినయట్ల కాంగం 
దలంచి, చెన్నుమీణి, బలములయ గైకొని | చనియె బ్రీతి రాము సదనమునకు. 77 


ప్రతిపదార్థం: దానికిన్‌= అర్జునుడు పదివేలమంది నారాయణులనుగాక కృష్ణుడిని కోరుకొన్నందుకు; ధార్తర్శాష్టుండు= 
దుర్యోధనుడు; ఆత్మన్‌= మనస్సులో; పొంగి= సంతోషించి; వారిన్‌= ఆ నారాయణ నామధేయులను; అపహరించికొనిన+అట్లు+ 
అ,కా(గన్‌= అర్జునుడి ఏమరుపాటు వలన తాను దక్కించుకొన్నట్టుగానే; తలంచి= ఎంచి; చెన్ను, మీజీ= కాంతి అతిశయించి; 
బలములన్‌= సేనలను; కైకొని= తీసికొని; రాము,సదనమునకున్‌= బలరాముడి ఇంటికి; ప్రీతిన్‌= సంతోషంతో; చనియెన్‌= 


వెళ్ళాడు. 


తాత్సర్యం: అర్జునుడు పదివేలమంది గోపకులను కాక కృష్ణుడిని కోరుకొన్నందుకు దుర్యోధనుడు మనస్సులో 
పొంగి, ఆ గోపకులను తాను అనాయాసంగా దక్కించుకున్నట్లే ఎంచి, సంతోషంతో కాంతి అతిశయించి, తన 
సేనలను తీసికొని బలరాముడి ఇంటికి ఆనందంతో వెళ్ళాడు. 


విశేషం: ముందు కోరుకొనే హక్కు అర్జునుడికి లభించింది. అతడెక్కడ పదివేలమంది గోపవీరులను తన్నుకుపోతాడో అని 
దుర్యోధనుడి భయం. అర్జునుడు ఆ వీరులనుగాక శ్రీకృష్ణుడిని ఒక్కడినీ కోరుకొన్నందుకు దుర్యోధనుడి సంతోషం అంతా 
ఇంతా కాదు. ఆ సంతోషంతో వికాసం అతిశయించింది. పదివేలమంది కాదు, నూరువేల మంది అయినా ఒక్క కృష్ణుడికి 
సాటి రారు. ఆ సంగతి అర్జునుడికి తెలుసు. మూఢ దుర్యోధనుడికి తెలియదు. 


వ. చనియతనిం గని సమ్మానంబు వడసి తనవచ్చిన కార్యం బెజింగించిన దుర్యోధనునకు బలదేవుం డిట్లనియె. 
78 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి, అతనిన్‌= బలరాముడిని; కని= చూచి; సమ్మానంబు+పడసి= సత్కారం పొంది; తన వచ్చిన 


కార్యంబు= తాను వచ్చిన పని; ఎటీంగించినన్‌= తెలుపగా; దుర్యోధనునకున్‌; బలదేవుండు= బలరాముడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: వెళ్ళి బలరాముడిని చూచి అతిథిసత్కారం పొంది, తాను వచ్చిన పని తెలుపగా, బలరాముడు 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


క. “అభిమన్యు వివాహమునకు. । బ్రభువర్గం బెల్ల గూడంబడియుండంగ, నా 
సభ నీకై యేం బలికితి; । నిభపురమున మాట వుట్ట దె ట్లీవు వినన్‌? 79 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అభిమన్యు, వివాహమునకున్‌= అభిమన్యుడి పెళ్ళికి; ప్రభు, వర్గంబు+ఎల్లన్‌= వచ్చిన రాజసమూహం అంతా; 
కూడ(బడి+ఉండ(గన్‌= సమావేశం కాగా; ఆ, సభన్‌= ఆ సభలో; ఏన్‌= నేను; నీకై= నీకొరకు; పలికితిన్‌= మాటాడాను; 
ఇభపురమునన్‌= హస్తినాపురంలో; ఈవు= నీవు; వినన్‌= వినేటట్టు: మాట+పుట్టదు+ఎట్టు?= మాట పుట్టలేదా? 


తాత్సర్యం: 'అభిమన్యుడి పెళ్ళి సందర్భంగా వచ్చిన రాజులందరూ సమావేశమయినప్పుడు ఆ సభలో నేను నీ పక్షం 
పలికాను. నీవు హస్తినాపురంలో ఈ మాట వినలేదా? 


వ. దానికి. గొంద అసహ్యపడి పాండవ పక్షపాతంబునం బ్రతికూలవచనంబులు వలికిన, నవి కృష్ణునకు 
బ్రియంబులై యుండె నట్లగుటం జేసి. 80 


ప్రతిపదార్థం: దానికిన్‌= అందుకు; కొందణు; అసహ్యపడి= సహింపజాలక; పాండవ,పక్షపాతంబునన్‌= పాండవులమీది 
అభిమానంతో; (ప్రతికూల,వచనంబులు+పలికినన్‌= వ్యతిరేకపు మాటలు పలుకగా; అవి= ఆ మాటలు; కృష్ణునకున్‌; 
'ప్రియంబులు+ఐ+ఉండెన్‌= ఇంపులై ఉన్నాయి; అట్టు+అగుటన్‌+చేసి= అందుచేత. 


తాత్పర్యం: నా మాటకు సైపలేక కొందరు పాండవులమీది పక్షపాతంతో వ్యతిరేకించి మాటాడగా, ఆ మాటలు 
శ్రీకృష్ణుడికి రుచించాయి. అందుచేత. 
(ac) 
విశేషం: తన మాటకు అసహ్యపడిన కొందరు “సాత్యకి ద్రుపదులు.' బలరాముడు వారి పేర్చు చెప్పలేదు. 
తే. అతని( బాసి యొక్కింత ప్రొద్దెన నిలువ(। జాలమియు మూలముగ, విరసంపు మాట 
లాడ నొల్లమి, నేమియు ననక యంత । నుండి యొక నిశ్చయమ్ముమై నున్నవా(డ.” 81 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ కృష్ణుడిని; పాసి= విడిచి; ఒక్క+ఇంత-(ప్రొద్దు+ఐనన్‌= కొంచెంసేపు కూడా; నిలువన్‌+చాలమియున్‌= 
ఉండలేకపోవటం; మూలముగన్‌= మొదటి కారణంగా; విరసము+మాటలు= అనిష్ట్రములైన మాటలు; ఆడన్‌+ఒల్లమిన్‌= 
మాటాడటం ఇష్టంలేకపోవటం చేత; ఏమియున్‌+అనక= ఏమీ మాటాడకుండా; అంతనుండి= అది మొదలుకొని; ఒక, 
నిశ్చయమ్ముమైన్‌= ఒక నిర్ణయంతో; ఉన్నవాండన్‌= ఉన్నాను. 


తాత్సర్యం: కృష్ణుడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోవటం మూలాన, విరసంగా మాటాడటం ఇష్టం లేకా, 
ఏమీ అనకుండా, అది మొదలుకొని నేను ఒక నిర్ణయం చేసికొన్నాను.” 


వ. అది యెయ్యది యంటేని. 82 
ప్రతిపదార్థం: అది= ఆ నా నిశ్చయం; ఏ+అది= ఏది; అంటి(వి)+ఏనిన్‌= అంటే- 
తాత్సర్యం: ఆ నా నిశ్చయం ఏమిటని అడిగితే. 


క. మీరును వారును జలమున. । బోరెడునెడ, నెద్ది యెట్లు వోయిన నెటి నే 
నూరకయుండుదు(; దో డె । వ్వారికి బో; నింత నిక్కువం బెబ్బంగిన్‌.” 83 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 33 
ప్రతిపదార్థం: మీరును; వారును= పాండవులును; చలమునన్‌= పట్టుదలతో; పోరెడు+ఎడన్‌= యుద్దం చేసేటప్పుడు; 
ఎద్ది= ఏది; ఎట్టు+పోయినన్‌= ఎట్టాపోయినా - జయాపజయాలు ఎవరికైనా; నెటిన్‌= తటస్థంగా; ఏను= నేను; ఊరక+ఉండుదున్‌= 


ఊరుకుంటాను; ఎవ్వారికిన్‌= ఎవరికీ; తోడు= సహాయం; పోను= పోవను; ఏ+భంగిన్‌= ఏవిధంగానైనా; ఇంత; నిక్కువంబు= 


నిజం. 


తాత్సర్యం: మీరూ, వాళ్లూ పట్టుదలతో పోరాడేటప్పుడు, జయాపజయాలు ఎవరికైనా నేను తటస్థంగా ఊరుకుంటాను. 
ఎవరికీ సహాయం చేయను. ఏ విధంగానైనా ఇది నిజం.” 


వ. అనిన విని, దుర్యోధనుండు దాని కియ్యకొని, నవినయంబుగా బలదేవుని వీడ్కొని, వాసుదేవు 
నామంత్రణంబుసేసి, కృతవర్మ పాలికిం జని, యాతం డొక్క యక్షౌహిణితోడ( దన్నుంగలయవచ్చువాండయి 
యూఅడం బలికిన( బ్రియంబంది, నిజపురంబున కరిగె(; దదనంతరంబ కృష్ణుం డర్దునున కిట్లనియె. 84 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; దుర్యోధనుండు; దానికిన్‌; ఇయ్యకొని= అంగీకరించి; సవినయంబుగాన్‌= అణకువతో; బలదేవునిన్‌= 
బలరాముణ్ణి; వీడ్కొని= విడిచి; వాసుదేవున్‌= శ్రీకృష్ణుణ్మి ఆమం(త్రణంబు+చేసి= వెళ్ళివస్తానని చెప్పి; కృతవర్మ పాలికిన్‌= 
కృతవర్మవద్దకు; చని; ఆతండు; ఒక్క+అక్షౌహిణి తోడన్‌= ఒక అక్షౌహిణి సేనతో; తన్నున్‌= తనను; కలయన్‌+ 
వచ్చువాండు+అయి= చేరవచ్చువాడై; ఊబిడన్‌= ఊరట కలిగేటట్టు; పలికినన్‌= పలుకగా; ప్రియంబు+అంది= సంతోషించి; 
నిజపురంబునకున్‌= తన నగరానికి; అరిగెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మటనే; కృష్ణుండు; అర్జునునకున్‌; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టాఅన్నాడు. 


తాత్సర్యం: బలరాముడి మాటలు విని దుర్యోధనుడు అందుకంగీకరించి వినయపూర్వకంగా అతడిని వీడుకొని, 
కృష్ణుడిని మళ్ళీపలకరించి, కృతవర్మవద్దకు వెళ్ళి, అతడు 'ఒక అక్షౌహిణీ సేనతో నీకు తోడ్పడ వస్తా' నని ఊరట 
కలిగేటట్టు పలుకగా, సంతోషించి తన నగరానికి - హస్తినాపురానికి వెళ్లాడు. ఆ తరువాత కృష్ణుడు అర్జునుడితో 
ఇట్లా అన్నాడు. 


విశేషం: కృతవర్మ భోజదేశాధిపతి, దుర్యోధనుడి పక్షంలో ఉండి పాండవులతో పోరాడినవాడు. అక్షౌహిణి- అక్ష+ఊహిని- 
గుణం వచ్చి అక్షోహిణి కావలసి ఉండగా, వృద్ది వచ్చి అక్షైహిణి అయింది. అక్షోహిణి అనే గుణం వచ్చిన రూపాన్ని కూడా 
తిక్కనే ఉద్యోగపర్వం 1-236లో ప్రయోగించాడు. 'సహసస్రా, క్షోహిణు లట్లగుట మీరు సూడరె యెందున్‌. అక్షౌహిణీ సేన 
అంటే- 21,870 రథాలూ, అన్నే ఏనుగులూ, ఏనుగులకు మూడు రెట్టు గుర్రాలూ, ఆ మూడూ కలిస్తే అయ్యేటంత మంది 


కాలిబంట్లూ గల సన 


కు “నారాయణ గోపాలుర । భూరిపరాక్రముల. గురువిభుండు గొన, సంగ్రా 
మారంభరహితు నన్నుం । గోరికొనుట నీకు మేలగునె తలపోయన్‌? 85 


ప్రతిపదార్థం: కురువిభుండు= కురురాజు-దుర్యోధనుడు; భూరిపరాక్రములన్‌= అధిక పరాక్రమవంతులను; నారాయణగోపాలురన్‌= 
నారాయణులనే పేరు గల గోపకులను; కొనన్‌= తీసికొనగా; సంగ్రామ+ఆరంభ, రహితున్‌+నన్నున్‌= యుద్దప్రయత్నం లేని 
నన్ను, కోరికొనుట= కోరుకొనటం; తలపోయన్‌= ఆలోచించగా; నీకున్‌; మేలు+అగునె?= మంచిదా? 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'దుర్యోధనుడు అధిక పరాక్రమవంతులైన నారాయణ నామధేయులైన గోపకులను కోరుకొనగా, యుద్దం 
చేయనంటున్న నన్ను కోరుకోవటం వలన ఆలోచించగా నీకు ఏ విధంగా మేలు కలుగుతుంది” 


క. అనుటయు, నాతండు హరి కి । ట్లను: 'నేను రణంబునకు సహాయం బొల్లన్‌; 
విను, సుప్రసిద్దుండవు నీ । వని సేసినం బేరు నీక యగు నెప్పాటన్‌. 86 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కృష్ణు డనగానే; ఆతండు= అర్జునుడు; హరికిన్‌+ఇట్టు+అనున్‌= కృష్ణుడితో ఇట్లా అన్నాడు; 
నేను; రణంబునకున్‌= యుద్దానికి; సహాయంబు= తోడ్పాటు; ఒల్లన్‌= అంగీకరించను; విను; సుప్రసిద్దుండవు-నీవు= మిక్కిలి 
వాసికెక్కిన నీవు; అని+చేసినన్‌= యుద్దం చేస్తే; ఏ+పాటన్‌= ఏవిధంగా నైనా; పేరు= కీర్తి నీకున్‌+అ= నీకే; అగున్‌. 


తాత్సర్యం: కృష్ణుడి మాటలు విని అర్జునుడు అతడితో ఇట్టా అన్నాడు. 'నేను యుద్దానికి తోడ్పాటు కోరను. 
వినుము. మిక్కిలి ప్రఖ్యాతుడవైన నీవు యుద్దం చేస్తే, ఏవిధంగా నైనా, పేరు నీకే వస్తుంది.” 


విశేషం: ఈ మాటవలన అర్జునుడు ఎటువంటి అసహాయశూరుడో తెలుస్తుంది. 


వ. నీ కెదురై జయంబు గొనరా; దట్లగుటం జేసి, విజయమూలం బగు నీతోడును వలయు; నీవు సమరంబు 
సేయకునికియుం బ్రియంబు కావున నిన్నుం గోరికొంటి' నని చెప్పి మటియు నిట్లనియె. 87 


ప్రతిపదార్థం: నీకున్‌; ఎదురు+ఐ= ప్రతిపక్షంలో ఉండి; జయంబు= గెలుపు; కొనన్‌+రాదు= పొందటం అశక్యం; అట్టు+అగుటన్‌+చేసి= 
అందుచేత; విజయమూలంబు+అగు= విజయానికి ప్రధాన కారణమైన; నీతోడును= నీ సహాయం కూడా; వలయున్‌= 
కావాలి; నీవు; సమరంబు+చేయక+ఉనికియున్‌= యుద్దం చేయకపోవటం కూడా; ప్రియంబు= ఇష్టం; కావునన్‌; నిన్నున్‌; 
కోరికొంటిన్‌; అని; చెప్పి; మజియున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ప్రతిపక్షంలో ఉంటే నిన్ను గెలవటం అశక్యం. అందుచేత విజయానికి ప్రధాన కారణమైన నీ తోడ్పాటు 
కావలసినదే. నీవు యుద్దం చేయకుండా ఉండటం కూడా నాకిష్టమే. కాబట్టి నిన్ను కోరుకొన్నాను' అని చెప్పి ఇంకా 
ఇట్టా అన్నాడు. 


విశేషం: కృష్ణుడు ప్రతిపక్షంలోనే ఉంటే తమకు గెలుపు అసాధ్యం. అందుచేత అతడు తమ పక్షంలోనే ఉండాలి. తమ పక్షంలో 
ఉండి కృష్ణుడు యుద్దం చేస్తే పేరు తనకు గాక అతడికి దక్కుతుంది. కృష్ణుడు యుద్దం చేయనన్నాడు. కాబట్టి అది తన 
కిష్టం. ఇదీ అర్జునుడు కృష్ణుడిని కోరుకొనటానికి హేతువు. ఈ మాటలవలన ఉభయుల పరా(క్రమాతిశయం విదితమవుతుంది. 


క “సారథ్యం బొనరింపు మ । పారకృపాలీల నెల్లభంగుల నా; కీ 
గౌరవమును జిరకాలము । గోరినయది; దీని నిమ్ము గుణరత్ననిధీ!? 88 


ప్రతిపదార్థం: గుణ,రత్న,నిధీ!= గుణములనే రత్నాలకు నిధానమైనవాడా! కృష్ణా!; అపార కృప లీలన్‌= అంతులేని దయావిలాసంతో; 
ఎల్ల భంగులన్‌= అన్ని విధాలా; నాకున్‌; సారథ్యంబు; ఒనరింపుము= చేయుము; ఈ గౌరవమును= ఈ గౌరవం; 
చిరకాలము= ఎంతోకాలంగా; కోరిన+అది= కోరినట్టిది; దీనిన్‌= ఈ కోరికను; ఇమ్ము. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 35 


తాత్సర్యం: సద్గుణ రత్నాలకు నిధిఅయినవాడా, శ్రీకృష్ణా! నీవు అపారమైన దయతో అన్ని విధాలా నా రథానికి 
సారథ్యం చేయుము. ఈ గౌరవాన్ని నేను ఎప్పటినుండో కోరుకొంటున్నాను. నా కోరిక తీర్చుము.' 


క. అనినంగిరీటికి హరి యి । ట్లను 'నీదగు కోర్కి దీర్డు టది నాకు వ్రతం 
బనఘా! తగ సారథ్యం । బొనరించెద నీకు నసమయుుద్దక్రీడన్‌'. 89 
ప్రతిపదార్థం: అనినన్‌; హరి= కృష్ణుడు; కిరీటికిన్‌= అర్జునుడికి; ఇట్టు+అనున్‌; అనఘా!= పాపరహితుడా! నీదు+అగు+కోర్కి= 


నీదయిన కోరిక; తీర్చుట= నెరవేర్చటం; అది; నాకున్‌; వ్రతంబు= నియమం; నీకున్‌; అసమ యుద్ద-(క్రీడన్‌= అసమానమైన 
యుద్దకేళిలో; తగన్‌= ఒప్పేటట్టు; సారథ్యంబు; ఒనరించెదన్‌= చేస్తాను. 


తాత్పర్యం: అనగా అర్జునుడితో కృష్ణుడు ఇట్టా అన్నాడు. 'పాపరహితుడా! నీ కోరిక తీర్చటం నాకు వ్రతం. 
అసమానమైన యుద్దకేళిలో నేను నీకు సారథ్యం చేస్తాను.” 


విశేషం: 'నీ కోరిక తీర్చటం నాకు వ్రతం” అనటంలో తప్పకుండా తీరుస్తాననీ, దానిని తాను పవిత్రకార్యంగా భావిస్తాననీ 
ధ్వని. 
క. అని యూజడించి, నరు దో । డ్మొని, ధర్మతనూజునొద్దకుం బ్రియ మెసంగం 

జనుదెంచెం గార్యాలో  చనమును దగంజేయు బుద్ధి శౌరి గడంకన్‌. 90 
ప్రతిపదార్థం: అని, ఊజడించి= ఓదార్చి; శౌరి= కృష్ణుడు; నరున్‌= అర్జునుడిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; కార్య+ఆలోచనమును= 


కర్తవ్య విచారం; తగన్‌= ఒప్పేటట్టు; చేయుబుద్దిన్‌= చేసే తలంపుతో; ధర్మతనూజు+జఒద్దకున్‌= ధర్మరాజు దగ్గరికి; ప్రియము+ 
ఎసంగన్‌= సంతోషం అతిశయించగా; కడంకన్‌= పూనికతో; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: అని ఓదార్చి కృష్ణుడు అర్జునుడిని వెంటబెట్టుకుని అనంతర కర్తవ్యం ఆలోచించే తలంపుతో ధర్మరాజు 
వద్దకు సంతోషాతిశయంతో, పూనికతో వచ్చాడు. 


వ. అంత నట శల్యుపాలికిం బోయినదూత లతనిం గని సముచితాలాపంబుల సమరసహాయత్వంబునకు. గోరి 
పెలిచినం బ్రీతుండై యతండును బుత్రమిత్రసమేతంబుగా నానాసేనాతిసంకులంబుగా. గదలి పాండవు 
లున్నయెడకు నిత్యప్రయాణంబుల నడచు సమయంబున. 91 

ప్రతిపదార్థం: అంతన్‌; అటన్‌= అక్కడ; శల్యుపాలికిన్‌= శల్యుడి వద్దకు; పోయిన దూతలు= వెళ్ళిన రాయబారులు; అతనిన్‌; 
కని; సముచిత+ఆలాపంబులన్‌= తగిన మాటలతో; సమరసహాయత్వంబునకున్‌= యుద్దంలో తోడ్పడటానికి; కోరి; పిలిచినన్‌; 
అతండును; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడయి; పుత్రమి(త్ర,సమేతంబుగాన్‌= కొడుకులతోను, స్నేహితులతోను; నానా- 
సేనా+అతిసంకులంబుగాన్‌= పెక్కు సంఖ్యలుగల సేనల మిక్కిలి సమ్మర్దంతో; కదలి; పాండవులు; ఉన్న+ఎడకున్‌= 
ఉన్నచోటికి; నిత్య-ప్రయాణంబులన్‌= ఎడతెగని పయనాలతో; నడచు సమయంబునన్‌= నడిచేటప్పుడు. 


తాత్సర్యం: తరువాత అక్కడ శల్యుడి వద్దకు వెళ్లిన దూతలు అతడిని చూచి తగిన మాటలతో యుద్దంలో 
తోడ్సడవలసినదిగా కోరి పిలువగా, శల్యుడునూ సంతోషించి పుత్రులతోనూ, మిత్రులతోనూ కూడి పెక్కు సేనలను 
తీసికొని కదలి పాండవులున్నచోటికి ఎడతెగని ప్రయాణాలతో నడిచేటప్పుడు. 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 
దుర్యోధనుండు శల్యసహాయంబు గోరుట (సం. 5-8-6) 


తే, ఇంతయును విని కౌరవాధీశ్వరుండు । దక్షులగు నాప్తజనములC దత్‌క్షణంబ 
మద్రనాథుని చనియెడు మార్గమునకు । బుచ్చి యెడనెడ నతుల విభూతి మెబియ. 92 


ప్రతిపదార్థం: కౌరవ+అధి+ఈశ్వరుండు= కురుపతి-దుర్యోధనుడు; ఇంతయును; విని; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; 
దక్షులు+అగు= సమర్ధులైన; ఆప్తజనములన్‌= విశ్యాసపా(త్రులైన జనులను; మ(ద్రనాథుని, చనియెడు, మార్గమునకున్‌= శల్యుడు 
వెళ్ళేదారికి; పుచ్చి= పంపి; ఎడనెడన్‌= అక్కడక్కడ; అతుల విభూతి= సాటిలేని సంపద; మెజయన్‌= (ప్రకాశించగా. 


తాత్సర్యం: దుర్యోధనుడు పాండవుల సహాయార్ధం శల్యుడు వస్తున్నాడనే వార్త విని ఆ క్షణమే సమర్జ్హులూ, 
విశ్వాసపాత్రులూ అయిన జనులను శల్యుడు వెళ్ళేదారికి పంపి, సాటిలేని సంపద మెరయగా అక్కడక్కడ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


సీ. అరుదారు మేలుక ట్లాయితం బై చూడ । నొప్పారి తను పగు చప్పరములు(, 
బరపైన చెలువంబు గరగరికయు. దియ్య । తెలి నీరు గలిగిన దీర్షికలును; 
బొడవైన మువ్వంచ( బొలుచునట్లుగ నేను(। గులకు గుజ్జములకుం గొట్టములును, 
ముందర బయలైన చందంబు. జతురాభి | మతమైన యాస్థానమండపములు 


ఆ. బియ్యములును, నేయు బెరుంగును, గూరణగా | యలును, వంటకట్టియలును, గడ్డి, 
కవణములును బెల్లుగా నొడంగూర్చి ని । గూఢవృత్తి. దాను6 గూడ నడచె. 93 


ప్రతిపదార్థం: అరుదారు= అపురూపమైన; మేలుకట్టు= చాందినులు; ఆయితంబు+ఐ= సిద్దమై; చూడన్‌+ఒప్పారి= చూడదగి; 
తనుపు+అగు= చల్లదనంచేత తృప్తిని కలిగించేవైన; చప్పరములున్‌= పందిరులూ; పరపు+ఐన= విశాలమైనట్టియు; చెలువంబున్‌= 
అందమూ; గరగరికయున్‌= నైర్మల్యమూ; తియ్య తెలి నీరున్‌= తీయనైన స్వచ్చమైన నీరూ; కలిగిన; దీర్శికలును= నడబావులూ; 
పొడవు+ఐన; మూ(డు+వంచన్‌= మూడు వంచలతో; పొలుచునట్టుగన్‌= ఒప్పేటట్టు; ఏనుంగులకున్‌; గుజ్జములకున్‌; 
కొట్టములును= చావళ్ళూ; ముందరన్‌= ముందు; బయలు+ఐన, చందంబున్‌= బయలుగల విధమూ; చతుర+అభిమతము+ఐన= 
సుందరమూ; సమ్మతమూ అయిన; ఆస్టానమండపములున్‌= సభామండపాలూ; బియ్యములును; నేయున్‌= నేయీ; 
పెరుగును; కూరగాయలును; వంటకట్టియలును; గడ్డి; కవణములును= గుర్రాలూ మొదలైనవాటికి వేసే ఉలవల దాణాలూ; 
పెల్టుగాన్‌= అధికంగా; ఒడంగూర్చి= సమకూర్చి; నిగూఢవృత్తిన్‌= రహస్యమైన వర్తనంతో; తానున్‌+కూడన్‌= తనుకూడా, 
నడచెన్‌. 


తాత్సర్యం: అపురూపాలైన చాందినులు సిద్దమై చూడదగిన చల్లటి పందిళ్ళూ, విశాలమైన, అందమూ, నైర్మల్యమూ, 
తీయని తెల్లని నీరు కల నడబావులూ, పొడవైన మూడు వంచలు ఒప్పేటట్లు ఏనుగులకూ గుర్రాలకూ చావళ్ళూ, 
ముందు బయలు గలవై, సుందరములూ సమ్మతములూ అయిన ఆస్థానమండపాలూ, బియ్యాలూ, నేయీ, 
పెరుగూ, కూరగాయలూ, వంటకట్టెలూ, గడ్డీ, ఉలవల దాణాలూ అధికంగా సమకూర్చి రహస్యంగా తను కూడా 
నడిచాడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 37 


వ. ఇవ్విధంబున విడిదల పయనంపు సంపదలు వొంపిరివోవం దనకు సమకట్టిన సమస్త వస్తువుల 
యవైకల్యంబునకు శల్యుండు సంతుష్టాంతరంగుందడై నిజపరిజనంబులం జూచి “యిట్లు చతురంబుగా 
మనకు వలయువాని సంపాదించుటకు. బ్రవర్తకులైన యుధిష్టిరామాత్యు లెవ్వారు? వారలం దోడ్కొని రండు; 
వారలు ప్రసాదదానంబున కర్లు'లని పలుకు నవసరంబున, నటమున్న పలుదెటింగుల( బనులు సేయుచున్న 
తన పల్లాయనంబువారిలో( గలసి మటువడియున్న కౌరవేశ్వరుం డమ్మాటలు విని, యతనికిం బొడసూప 
నిదియ సమయంబని సముచిత ప్రకారంబున( దన్నెటథింగించికొని వినయంబున( గనిన, నతండును 
సంభ్రమంబున గాఢాలింగనంబు సేసి కనకాసనంబున నునిచి, 'యింతయు నిమ్మహాత్ము నుద్యోగంబున 
నయ్యెం గావలయు' నని తలంచి విస్మయంబంది 'నీ కెయ్యది యిష్టంబు గోరు మిచ్చెద' ననిన, గాంధారీ 
నందనుండు పరమానందంబునం బొంది యిట్లనియె. 94 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విడిదల, పయనము+సంపదలు= విడిదుల ప్రయాణపు సంపదలు; పొంపిరి+పోవన్‌= 
అతిశయించగా; తనకున్‌; సమకట్టిన= సమకూర్చిన; సమస్త-వస్తువుల+అవైకల్యంబునకున్‌= ఎల్ల వస్తువుల సంపూర్ణతకూ; 
శల్యుండు; సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతోషించిన మనస్సుకలవాడయి; నిజ పరిజనంబులన్‌+చూచి= తన పరిజనులను 
చూచి; ఇట్లు; చతురంబుగాన్‌= నేర్పుగా - మనోహరంగా; మనకున్‌; వలయువానిన్‌; సంపాదించుటకున్‌= సమకూర్చటానికి; 
ప్రవర్తకులు+ఐన= కారకులైన; యుధిష్టిర+అమాత్యులు= ధర్మరాజు మం(త్రులు; ఏ+వారు?= ఎవరు?; వారలన్‌; తోడ్కొని,రండు= 
తీసికొని రండి; వారలు; ప్రసాదదానంబునకున్‌= అను(గ్రహం (ప్రసాదించటానికి; అర్హులు= తగినవారు; అని; పలుకు+అవసరంబునన్‌= 
పలికే సమయంలో; అట,మున్ను+అ= అంతకుముందే; పలు+తెజంగులన్‌= అనేక విధాల; పనులు+చేయుచున్‌+ఉన్న= 
పనులు చేస్తున్న; తన, పల్ల్హాయనంబు వారిలోన్‌= తన రౌతులలో (ఆప్తులలో - శర.); కలసి; మణువడి+ఉన్న= దాగిఉన్న; 
కౌరవ+-ఈశ్వరుండు= కురుపతి- దుర్యోధనుడు; ఆ+మాటలు; విని; అతనికిన్‌= ఆ శల్యుడికి; పొడసూపన్‌= కనబడటానికి; 
ఇది+అ= ఇదే; సమయంబు+అని= అదనని; సముచిత-(ప్రకారంబునన్‌= తగిన విధంగా; తన్నున్‌+ఎణింగించికొని= తను 
ఫలానా అని చెప్పుకొని; వినయంబునన్‌= నమ్రతతో; కనినన్‌= చూడగా; అతండును; సంభ్రమంబునన్‌= గౌరవంతో; 
గాఢ+ఆలింగనంబు+చేసి= గట్టిగా కౌగిలించుకొని; కనక+ఆసనంబునన్‌= బంగారుపీఠంపై; ఉనిచి= ఉంచి; ఇంతయున్‌= 
ఇదంతా; ఈ+మహాత్ము+ఉద్యోగంబునన్‌= ఈ మహనీయుడి పూనికతో; అయ్యెన్‌+కావలయున్‌= జరిగింది కాబోలు; అని; 
తలంచి; విస్మయంబు+అంది= ఆశ్చర్చపడి; నీకున్‌; ఎయ్యది= ఏది; ఇష్టంబు; కోరుము; ఇచ్చెదన్‌; అనినన్‌; గాంధారీ- 
నందనుండు= గాంధారి కొడుకు - దుర్యోధనుడు; పరమ+ఆనందంబునన్‌+పొంది= మిక్కిలి ఆనందించి; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా విడిదుల ప్రయాణాలకు సౌకర్యాలు ఎక్కువయ్యేటట్టు తనకు సమకూర్చిన ఎల్ల వస్తువుల 
సమ(గ్రతకూ శల్యుడు సంతోషించి తన పరిజనులను చూసి “ఇట్లా మనోహరంగా మనకు కావలసిన వాటిని 
సమకూర్చటానికి కారకులైన ధర్మరాజు మంత్రు లెవరు? వారిని తీసికొని రండి. వారు మా అనుగ్రహానికి 
పాత్రులు” అని పలికే సమయంలో, అంతకుముందే అనేక విధాల పనులు చేస్తూన్న తన రౌతులలో కలసి దాగిఉన్న 
దుర్యోధనుడు ఆ మాటలు విని, అతడికి కనిపించటానికి ఇదే అదనని తగిన రీతిగా తనను తెలియపరచుకొని, 
నమ్రతతో చూడగా, శల్యుడును గౌరవంతో గట్టిగా కౌగిలించుకొని బంగారు పీఠంమీద కూర్చుండబెట్టి ఇదంతా 
ఈ మహనీయుడి పూనికవలన జరిగింది కాబోలు అని ఎంచి ఆశ్చర్యపడి సీ కేమి కావాలో కోరుకొమ్ము' అనగా, 
దుర్యోధనుడు మిక్కిలి ఆనందించి ఇట్లా అన్నాడు. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “సత్యసరస్వతి వగు; మౌ । చిత్య విశారదము నీదు చిత్తము; నియమౌ 
దాత్త్యంబు మెజయ నాకు న । మాత్యు(డవై పూని నడపు మత్సెన్యంబున్‌. 95 
ప్రతిపదార్థం: సత్య,సరస్వతివి+అగుము= సత్యవచనుడివి కమ్ము; నీ+చిత్తము= నీ మనస్సు; జౌచిత్య, విశారదము= జొచిత్యం 
థి =a 


తెలిసినట్టిది; నియమ+జొదాత్త్యంబు= నియమపు ఒప్పిదం; మెజయన్‌= ప్రకాశించగా; నాకున్‌; అమాత్యుండవు+ఐ= మం(త్రివయి; 
పూని; మత్‌+సైన్యంబున్‌= నా సేనను; నడపు(ము)= నడిపించుము. 


తాత్సర్యం: “నీవు సత్యవచనుడివి కమ్ము. అన్న ప్రకారం చేయుము. నీ మనస్సు జొచిత్యం తెలిసినట్టిది. నియమపు 
ఉదాత్తత ప్రకాశించేటట్టు' నాకు మంతత్రివయి పూని నా సైన్యాన్ని నడిపించుము. 


ఆ. _ తలంపం బాండవులును ధార్తరాష్తులు నీకు । నొక్క రూప; భక్తియుక్తి( జాల 
నీవు నన్ను మాననీయుండు గాంగ న। నుగ్రహించి తగ బరిగ్రహింపు.” 96 
ప్రతిపదార్థం: తలయధున్‌= ఆలోచించగా; నీకున్‌; పాండవులును; ధార్తరాష్ట్రులున్‌= ధృతరాష్ట్రుడి కొడుకులు - కౌరవులూ; 


ఒక్కరూపు+అ= ఒక్కరే, సమానులే; నీవు; నన్నున్‌; భక్తి యుక్తిన్‌= భక్తితో; చాలన్‌= ఎక్కువగా; మాననీయుండు+కాంగన్‌= 
మన్నించదగినవాడుగా; అను[గ్రహించి; తగన్‌= తగినవిధంగా; పరి[గ్రహింపు(ము)= స్వీకరించుము. 


తాత్సర్యం: ఆలోచించగా నీకు పాండవులూ, కౌరవులూ ఒక్కటే. నీవు నన్ను భక్తితో మిక్కిలి మాన్యుడిగా 
అనుగ్రహించి స్వీకరించుము.' 


చ. అనవుడు శల్యు( డియ్యకొని, “యట్టిద కాదె, విభేదవృత్తి నా 
మనమున లేదు; పాండవసమాజము మీరును నొక్కరూప కా 
వున నిది లెస్సమాట దగవుం దలపోయంయగ; మున్ను ప్రీతిం గాం 
చిన నిను నెమ్మి గూడుటయ చేయుదు నిట్టుల యెల్లభంగులన్‌. 97 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని దుర్యోధను డనినంతనే; శల్యుడు; ఇయ్యకొని= అంగీకరించి; అట్టిది+అ= అటువంటిదే; 
కాదె= కాదా; విభేదవృత్తి= పాండవులు; కౌరవులు వేర్వేరు అనే వ్యాపారం; నా, మనమునన్‌= నా మనస్సులో; లేదు; 
పాండవసమాజమున్‌= పాండవుల సమూహమూ; మీరునున్‌= మీరూ; ఒక్కరూపు+అ= ఒక్కటే; కావునన్‌; తగవున్‌= న్యాయం; 
తలపోయంగన్‌= ఆలోచిస్తే; ఇది; లెస్సమాట= మంచిమాట; మున్ను= ముందు; ట్రీతిన్‌= ఆదరంతో; కాంచిన,నినున్‌= చూసిన 
నిన్ను; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; ఇట్టులు+అ= ఇట్టే; నెమ్మిన్‌= ప్రీతితో; కూడుట+అ, చేయుదున్‌= చేరటమే చేస్తాను. 


తాత్సర్యం: అని దుర్యోధనుడనగానే శల్యుడు సమ్మతించి “అటువంటిదే కాదా? నా మనస్సులో పాండవులు వేరు, 
కౌరవులు వేరు అనే భేదబుద్ది లేదు. పాండవులూ మీరూ ఒక్కటే. కాబట్టి న్యాయం ఆలోచిస్తే ఇది మంచి మాట. 
ముందుగా నన్ను సాదరంగా చూడడానికి వచ్చిన నిన్ను ఈ రీతిగా అన్ని విధాలా ప్రీతితో చేరతాను. 


ఉ. దానం గొజంత లే; దభిమతం బిది గాకయు. గల్లెనేనియుం 
బూని యొనర్తు నన్నం గురుపుంగవు( డెంతయు.. బొంగి 'నీవు స 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 39 


మ్మానము సేసి నా కిటు లమాత్యు(డవైన పదంబుకంటె మే 
లై నుతికెక్కు కోర్కి యెటు లారసి చూచిన నొండు గల్గునే? 98 


ప్రతిపదార్థం: దానన్‌= ఆ విషయంలో - నిన్ను చేరే విషయంలో; కొజంత,లేదు= లోపం లేదు; ఇది+కాకయున్‌= ఈ కోరిక 
కాకుండా; అభిమతంబు= వేరే కోరిక; కల్లెన్‌+ఏనియున్‌= ఉన్నప్పటికీ; పూని+ఒనర్హున్‌= ప్రయత్నించి చేస్తాను; అన్నన్‌= అని 
శల్యుడనగా; కురుపుంగవుండు= కురుశ్రేష్టుడు - దుర్యోధనుడు; ఎంతయున్‌+పొంగి= ఎంతో సంతోషించి; నీవు; సమ్మానము+చేసి= 
గౌరవం చేసి; నాకున్‌; ఇటులు= ఇట్టు; అమాత్యు(డవు+ఐన-పదంబు కంటెన్‌= మంత్రివైన స్థానం కంటె; మేలు+ఐ= 
గొప్పదయి; నుతికిన్‌+ఎక్కు,కోర్కి= పొగడ్త కెక్కే కోరిక; ఎటుల+ఆరసి-చూచినన్‌= ఎట్టా పరిశీలించి చూచినా; ఒండు= 
ఇంకొకటి; కల్నునే?= ఉంటుందా? 


తాత్సర్యం: నేను నిన్ను చేరే విషయంలో అనుమానం లేదు. ఇదికాక ఇంకా ఏదయినా కోరిక ఉంటే చెప్పు, 
దానిని కూడా తీరుస్తాను" అని శల్యుడనగా, దుర్యోధనుడు ఎంతో సంతోషించి 'నీవు గౌరవం చేసి నాకీ 
విధంగా మంత్రి వైనదానికంటె గొప్పదయి పొగడ్త కెక్కే కోరిక ఎట్టా పరిశీలించి చూచిన ఇంకొకటి 
ఉంటుందా?” (ఉండదని భావం.) 


వ. అనిన విని, వికచవదనుం డగుచు మద్రేశ్వరుండు. 99 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; మద్ర+ఈశ్వరుండు= మద్ర దేశాధిపతి - శల్యుడు; వికచ,వదనుండు+అగుచున్‌= వికసించిన 
ముఖం కలవాడు అవుతూ. 


తాత్సర్యం: అని దుర్యోధను డనగా విని శల్యుడు వికసించిన ముఖం కలవాడవుతూ. 


క. “చను నీవు హస్తి నగరం । బున; కేనును బాండుభూపపుత్తులం బ్రీతిం 
గని యట వత్తు; నవశ్యం । బును వారల జూడవలయు. బోయెది ననినన్‌. 100 
ప్రతిపదార్థం: నీవు; హస్తినగరంబునకున్‌= హస్తినాపురానికి; చను(ము)= వెళ్ళుము; ఏనును= నేను కూడా; పాండుభూపపు(త్రులన్‌= 


పాండురాజు కొడుకులను - పాండవులను; ్రీతిన్‌= సంతోషంతో; కని= చూసి; అట వత్తున్‌= హస్తినాపురం వస్తాను; 
వారలన్‌= పాండవులను; అవశ్యంబును= తప్పుకుండా; చూడవలయున్‌= చూడాలి, పోయెదన్‌+అనినన్‌= వెళ్ళుతాను అనగా. 


తాత్పర్యం: 'నువ్వు హస్తినాపురానికి వెళ్ళు. నేను కూడా పాండవుల్ని ఇష్టంతో చూసి హస్తినాపురం వస్తాను. నేను 
తప్పకుండా వాళ్ళను చూడాలి. వెళ్ళుతాను' అనగా, 
ఆ. 'అట్లకాక; వేగ మట వోయి మరలుండు; । వరము మటివకుండవలయు ! మిమ్ము । 

జేరి నెగడువాండ6 గారుణ్యమున నిట | యరసి యుండు౮డనియెం గురువిభుండు. 101 
ప్రతిపదార్థం: కురు-విభుండు= కురుపతి - దుర్యోధనుడు; అట్టు+అ-కాక= అలాగే; వేగము= శీఘ్రంగా; అట+పోయి= 
అక్కడికి వెళ్లి; మరలుండు+తిరిగి రండి; వరము= మీరు నాకిచ్చిన వరం; మణివక+ఉండవలయున్‌= మరచిపోగూడదు; 


మిమ్మున్‌; చేరి; నెగడువా(డన్‌= వర్దిల్లుతాను; కారుణ్యమునన్‌= దయతో; ఇట+అరసిఉండుండు= ఈవైపు దృష్టి పెట్టండి; 
అనియెన్‌. 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దుర్యోధనుడు “అలాగే చేయండి. అక్కడికి వెళ్లి శీఘ్రంగా తిరిగి రండి. నాకు మీరిచ్చిన వరం మాట 
మరచిపోగూడదు. మీతో చేరి వర్దిల్లుతాను. దయతో ఈ వైపు కనిపెట్టుకొని ఉండండి. 


వ. అనవుడు. 102 
తాత్పర్యం: అనగానే. 


క దరహాసముతో మద్రే। శ్వరు( డాలింగనము సేసి, “సందియపడ కీ 

వరుగు' మని యనుప, నాతండు । కరిపురికిం జనియె మది వికాసము. బొందన్‌. 103 
ప్రతిపదార్థం: మద్ర+ఈశ్వరుండు= మధద్రదేశరాజు - శల్యుడు; దరహాసముతోన్‌= చిరునవ్వుతో; ఆలింగనము+చేసి= 
కౌగిలించుకొని; సందియపడక= అనుమానించక; ఈవు= నీవు; అరుగుము= వెళ్ళుము; అని; అనుపన్‌= పంపగా; ఆతండు= 
ఆ దుర్యోధనుడు; మది= మనస్సు; వికాసమున్‌+పొందన్‌= వికసించగా, ఆనందపడగా; కరిపురికిన్‌= హస్తినాపురానికి; చనియెన్‌= 
వెళ్ళాడు. 


తాత్పర్యం: శల్యుడు చిరునవ్వుతో దుర్యోధనుడిని కౌగిలించుకొని 'నువ్వు సందేహపడకుండా వెళ్ళుము.” అని 
పంపగా, అతడు మనస్సులో ఆనందించి హస్తినాపురానికి వెళ్ళాడు. 


శల్యుండు పాండవులం జూడ నుపప్లావ్యంబునకు వచ్చుట (సం. 5-8-15) 


వ. అంత శల్యుండు నుపష్లావ్యంబునకుం జని, స్కంధావారంబు దథియం జొచ్చి, ధర్మనందనుని నివాసంబున 
కరిగిన, నతండు దమ్ములుం, దానును, ద్రౌపదీ సుభద్రలు, నభిమన్యు ప్రభృతి పుత్ర వర్గంబును నెదురువచ్చి, 

ల్‌ సహ ~~ టా. ౧ లు 

కృతప్రణాముండై, తోడ్కొనిపోయి, కాంచనాసనంబున నునిచి, యర్హ్యపాద్యంబు లిచ్చి, కుశలం బడిగిన, 
“సర్వంబును గుశల సంపన్నంబి యని వారల నందటి నభినందించి, యుధిష్టిరుం బునరాలింగనంబు సేసి 
యిట్లనియె. 104 


ప్రతిపదార్థం: అంతన్‌; శల్యుండున్‌; ఉపష్టావ్యంబునకున్‌; చని; స్కంధావారంబు= సేనలబిడారం; తణియన్‌+చొచ్చి= 
ప్రవేశించి; ధర్మనందను నివాసంబునకున్‌= ధర్మరాజు ఉన్నచోటికి; అరిగినన్‌= వెళ్ళగా; అతండు= ధర్మరాజు; తమ్ములున్‌; 
తానును; (ద్రౌపదీ సుభద్రలున్‌; అభిమన్యు ప్రభృతి పుత్ర వర్గంబును= అభిమన్యుడు మొదలైన కుమారుల సమూహమూ; 
ఎదురు వచ్చి; కృత ప్రణాముండు+ఐ= నమస్కరించినవాడయి; తోడ్కొనిపోయి= తీసికొనివెళ్లి; కాంచన+ఆసనంబునన్‌= 
బంగారుపీఠం మీద; ఉనిచి= కూర్చుండజేసి; అర్థ్య,పాద్యంబులు= పూజాద్రవ్యములు, కాళ్ళు కడుగుకొన నీళ్ళు; ఇచ్చి; 
కుశలంబు+అడిగినన్‌= క్షేమం అడుగగా; సర్వంబును= అంతా; కుశలసంపన్నంబు+అ= క్షేమంతో కూడినదే; అని; 
వారలన్‌+అందజన్‌= వాళ్ళనందరినీ; అభినందించి= సంతోషపెట్టి; యుధిష్టిరున్‌= ధర్మరాజును; పునః+ఆలింగనంబు+చేసి= 
మళ్ళీ కౌగిలించుకొని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: పిమ్మట శల్యుడు ఉపప్పావ్యపురానికి వెళ్ళి పాండవుల బిడారం (ప్రవేశించి, ధర్మరాజు నివాసానికి 
వెళ్ళగా, ధర్మరాజూ, తమ్ములూ, ద్రౌపదీ, సుభద్రా, అభిమన్యుడూ మొదలైన కుమారుల సమూహమూ 
ఎదురేగారు. ధర్మరాజు అతడికి నమస్కరించి తీసికొని వెళ్ళి బంగరుపీఠంపై కూర్చుండబెట్టి, అర్హ్యపాద్యాదులిచ్చి, 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 41 
క్షేమ మడుగగా, “అంతా క్లేమమే” అని వాళ్ళనందరినీ అభినందించి, శల్యుడు ధర్మరాజును మళ్ళీ కౌగిలించుకొని 
ఇట్టా అన్నాడు. 

క  'జనరహితంబగు వనమున | ననుజన్ములు, ద్రుపదభూవరాత్మజయును, నీ 
వును నింతకాల మలయక । యునికి కడున్‌ దుష్మరము, మహోదాత్తమతీ! 105 
ప్రతిపదార్థం: మహోదాత్తమతీ!= మిక్కిలి గొప్ప మనస్సుకలవాడా, ధర్మరాజా!; జన-రహితంబు+అగు-వనమునన్‌= నిర్ణనారణ్యంలో; 


అనుజన్ములున్‌= తమ్ములూ; |ద్రుపద-భూవర+ఆత్మజయును= (ద్రుపదరాజు కూతురు-ద్రౌపదీ; నీవునున్‌; ఇంత-కాలము; 
అలయక+ఉనికి= అ(శ్రమంగా ఉండడం - క్షేమంగా ఉండడం; కడున్‌= మిక్కిలి; దుష్కరము= కష్టసాధ్యం. 


తాత్సర్యం: 'మిక్కిలి గొప్ప మనస్సుకల ధర్మరాజా! నిర్ణనమైన అరణ్యంలో తమ్ములూ, (ద్రౌపదీ, నీవూ ఇంతకాలం 
క్షేమంగా ఉండటం మిక్కిలి కష్టసాధ్యం. 


ఆ. దానికంటె నరిది దలపోయ నజ్ఞాత । వాస ముజ్జ్వలాంగభాసమాను 
లైన, మీకు; మీ దయాసూనృతాదుల । పెంపు మిమ్ము. గడవ౦ బెట్టకున్నె? 106 


ప్రతిపదార్థం: తలపోయన్‌= ఆలోచించగా; ఉజ్జ్వల+అంగ, భాసమానులు+ఐన, మీకున్‌= (ప్రకాశించే శరీరాలతో ఒప్పే మీకు; 
అజ్ఞాతవాసము; దానికంటెన్‌= ఆ అరణ్యవాసం కంటె; అరిది= ఆశ్చర్యకరం; మీ,దయా,సూనృత+ఆదుల, పెంపు= మీ దయా, 
సత్యమూ మొదలైనవాటి అతిశయం; మిమ్మున్‌; కడవన్‌+పెట్టక+ఉన్నె= కష్టాలనుండి దాటించకుండా ఉంటుందా? 


తాత్సర్యం: ఆలోచించగా, (ప్రకాశించే శరీరాలతో ఒప్పే మీకు అజ్ఞాతవాసం ఆ అరణ్యవాసంకంటె మరీ కష్టం. 
దయా, సత్యమూ మొదలైన మీ గుణాల అతిశయం మిమ్ములను ఆపదలనుండి దాటించకుండా ఉంటుందా? 


క ఇమ్మహి యెల్లను నీ మది । యుమ్మలికకు€ జాల నొచ్చె, నుర్వీవర! నీ 
విమ్మెయి నిప్పు డఖిల దురి | తమ్ములు గడచుటకు సమ్మదమ్మున( బొదలెన్‌.” 107 


ప్రతిపదార్థం: ఉర్వీవర!= రాజా! (ధర్మరాజా!) ఈ+మహి+ఎల్లను= ఈ భూమి అంతా; నీ,మది,ఉమ్మలికకున్‌= నీమనస్సులోని 
దుఃఖానికి; చాలన్‌= మిక్కిలి; నొచ్చెన్‌= బాధపడింది; నీవు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఇప్పుడు; అఖిల, దురితమ్ములున్‌= 
అన్ని కష్టాలూ; కడచుటకున్‌= దాటినందుకు; సమ్మదమ్మునన్‌= సంతోషంతో; పొదలెన్‌= ఒప్పింది. 


తాత్సర్యం: ధర్మరాజా! ఈ భూప్రజలందరూ నీ మనోవేదనకు చాలా బాధపడ్డారు. ఇప్పుడు నీవు ఈ విధంగా 
కష్టాలన్నీ గట్టెక్కినందుకు వాళ్ళు ఆనందిస్తున్నారు.” 
వ. అని యుచితసంభాషణంబులు సేసి, దుర్యోధనుండు తన్నుం గాంచిన విధంబును, నతండు ప్రార్ధించిన 


తెటింగును, దానికి. దా నియ్యకొనుటయుం జెప్పిన, ధర్మనందనుం డతని కిట్లనియె. 108 


ప్రతిపదార్థం: అని; ఉచిత, సంభాషణంబులు+చేసి= తగిన మాటలాడి; దుర్యోధనుండు; తన్నున్‌; కాంచిన, విధంబునున్‌= 
చూసిన రీతీ; అతండు; ప్రార్ధించినుతెణంగునున్‌= కోరినరీతీ; దానికిన్‌; తాను; ఇయ్యకొనుటయున్‌= సమ్మతించటమూ; 
చెప్పినన్‌= చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; అతనికిన్‌= శల్యుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

2 టా. 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని తగిన మాటలాడి, దుర్యోధనుడు తనను ఆదరంతో చూచిన విధమూ, అట్టు చూచి ప్రార్థించిన 
విధమూ, దానికి తాను సమ్మతించటమూ చెప్పగా, ధర్మరాజు శల్యుడితో ఇట్లా అన్నాడు. 


తే. “మేలు సేసితి; రొక్కరి మెచ్చి వారి । కోర్కి దీర్చుట పెద్దల గుణమ కాదె? 
యది మదీయ చిత్తమునకు హర్షకరమ; । తివిరి యొక్కటి వేండెద నవధరింపు. 109 


ప్రతిపదార్థం: మేలు+చేసితిరి= మంచిపని చేశారు; ఒక్కరిన్‌; మెచ్చి; వారికోర్కి= వారి కోరిక; తీర్చుట= నెరవేర్చటం; పెద్దల- 
గుణము+అ,కాదె= పెద్దవారి లక్షణమే కదా!; అది= మీరు చేసిన పని; మదీయ, చిత్తమునకున్‌= నా మనస్సుకు; హర్షకరము+అ= 
సంతోషదాయకమే; తివిరి= పూని; ఒక్కటి; వేండెదన్‌= కోరతాను; అవధరింపు(ము)= చిత్తగించుము. 


తాత్సర్యం: “మంచిపని చేశారు. ఒకరిని మెచ్చి వారి కోరిక తీర్చటం పెద్దవారి లక్షణమే కదా! అది నా మనస్సుకు 
ఆనందం కలిగించేదే. మిమ్మల్ని నేను ఒక్కటి కోరుకొంటాను. చిత్తగించండి. 


విశేషం: 'మంచిపని చేశారంటూ ధర్మరాజు శల్యుడిని అభినందిస్తూనే ఎలా అతడిని తనకే సహాయపడేటట్టు చేసుకొంటున్నాడో 
చూస్తే, ధర్మరాజు రాజనీతిజ్ఞత, అతడి 'మెత్తనిపులితనం' ముందుచూపూ బోధపడతాయి. ఈ కోరిక వలన శల్యుడు తన 
పక్షంలో ఉన్నదానికంటె, పరపక్షంలో ఉండటమే ధర్మరాజుకు అధికతరమైన మేలు చేకూర్చింది. 


వ. పార్ణనకు( గృష్టుండు సారథ్యంబు సేయువా6దై యున్నవాండు; కర్ణుండు పార్యతో నెవ్పుడు 
మచ్చరించుచునుండు; వీరిరువురకు సంగ్రామం బైనయప్పుడు కృష్ణునకు. బ్రతిసారథ్యం బొనరింప మీరకాని 
యక్కడం దక్కొరుండు లేండు; గావున, నవశ్యంబును మీకుం గర్హసారథ్యంబు గర్తవ్యంబు గాంలయది; 
సమర సమయంబున నిరాకరించి పలికి కర్టు చిత్తంబునకుం గలంకవుట్టించి పార్టు రక్షింపవలయు; 
నకృత్యంబని యనుమానింపక మత్ర్పార్థనంబున నెల్లభంగుల నివ్విధం బనుష్టించువా'రని యభ్యర్థించిన, 
సమ్మతించి శల్యుం డిట్లనియె. 110 

ప్రతిపదార్థం: పార్భునకున్‌= అర్జునుడికి; కృష్ణుండు; సారథ్యంబు; చేయువాండు+ఐ+ఉన్నవాండు= చేయబోతున్నాడు; కర్టుండు; 
పార్భుతోన్‌; ఎప్పుడున్‌; మచ్చరించుచున్‌ +ఉండున్‌ = పోటీపడుతూ ఉంటాడు; వీరు+ఇరువురకున్‌= వీరిద్దరికీ; 
సం(గ్రామంబు+ఐన+అప్పుడు= యుద్దం సంభవించినప్పుడు; కృష్ణునకున్‌; ప్రతిసారథ్యంబు= సాటియైన సారథ్యం; ఒనరింపన్‌= 
చేయడానికి; మీరు+అ-కాని= మీరేకాని; అక్కడన్‌= కౌరవ పక్షంలో; తక్కు+ఒరుండు= ఇంకొకడు; లేండు; కావునన్‌; 
అవశ్యంబును= తప్పక; మీకున్‌; కర్ష-సారథ్యంబు; కర్తవ్యంబు= చేయవలసినదిగా; కాగలయది= కాబోతుంది; సమర- 
సమయంబునన్‌= యుద్ద సమయంలో; నిరాకరించి,పలికి= అనాదరించి పలికి; కర్టుచిత్తంబునకున్‌= కర్ణుడి మనస్సుకు; 
కలంక= వ్యాకులత; పుట్టించి= కలిగించి; పార్టున్‌= అర్జునుడిని; రక్షింపవలయున్‌= కాపాడాలి; అకృత్యంబు+అని= చేయదగని 
పని అని; అనుమానింపక= సందేహించక; మత్‌+(ప్రార్థనంబునన్‌= నా కోరికపై; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; ఈ+విధంబు; 
అనుష్టించువారు= చేస్తారు(మీరు తప్పక చేయాలి అని భావం); అని; అభ్యర్థించినన్‌= కోరగా; శల్యుండు; సమ్మతించి= 
అంగీకరించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేయబోతాడు. కర్షుడు అర్జునుడితో ఎప్పుడూ పోటీపడుతూఉంటాడు. 
వీళ్ళకిద్దరికీ యుద్దం జరిగినప్పుడు కృష్ణుడికి ప్రతిగా సారథ్యం చేయటానికి మీరు తప్ప అక్కడ ఇంకొకడు లేడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 43 


కాబట్టి మీకు తప్పక కర్ష సారథ్యం కర్తవ్యం అవుతుంది. యుద్ద సమయంలో మీరు అనాదరించి పలికి, కర్ణుడి 
మనస్సుకు కలత పుట్టించి అర్జునుడిని రక్షించాలి. ఇది అకార్యం అని సందేహించక నా ప్రార్థనపై ఏ విధంగానైనా 
సరే దీన్ని చేయాలి' అని ప్రాధేయపడగా శల్యుడు సమ్మతించి ఇట్లా అన్నాడు. 


నిశేషం: ధర్మరాజు ఎంత లెస్సగా ఊహించాడో చూస్తే అతడి దూరదృష్టి అవగతం అవుతుంది. దుర్యోధనుడి ఎత్తుకు పైఎత్తు 
వేసి ధర్మరాజు అతడిని చిత్తు చేశాడు. “అకృత్యం బని యనుమానింపకి - తన కోరిక అకృత్యం అని ధర్మరాజుకు తెలుసు. 
అయితే రాజకీయాలలో కృత్యాకృత్యాలు లేకపోవటం ఎప్పుడూ ఉంది. ధర్మరాజువంటివాడు కూడా రాజకీయాలకు అతీతుడు 
కాడని తెలుస్తున్నది. 
క. “అగు నిది వోలును; నాకుం । దగ వట్టిద; 'కర్ణునకు రథంబు గడప నీ 

వగు' దని కోరిన కౌరవ । జగతీశ్వరు ప్రార్థనంబు సలుప(గవలయున్‌. 111 


ప్రతిపదార్థం: అగును= అవును; ఇది+పోలును= ఇది యుక్తమే; నాకున్‌; తగవు= న్యాయం; అట్టిది+అ= అదే; కర్షునకున్‌; 
రథంబు; కడపన్‌= నడపటానికి; నీవు; అగుదు(వు)+అని= తగుదువని; కోరిన,కౌరవ,జగతీ+ ఈశ్యరు, ప్రార్థనంబు= కోరిన 
దుర్యోధనుడి కోరిక; సలుపంగవలయున్‌= నెరవేర్చాలి. 


తాత్సర్యం: 'అవును. నీవు చెప్పింది యుక్తం. నాకు న్యాయం అదే. కర్గుడికి రథం నడపటానికి నీవు తగుదువని 
కోరితే దుర్యోధనుడి కోరిక నేను తీర్చవలసిందే. 


క. కర్ణుని సారథినైనను । నిర్ణయమున కేను బార్జునిం గాచెద; నా 
దుర్దయవిచారు నెమ్మెయి( । గర్జకలోరంబు లాడి కలంతుం బోరన్‌. 112 


ప్రతిపదార్థం: కర్ణుని సారథిన్‌+ఐనను= కర్గుడికి సారథినైనా; ఏను= నేను; నిర్ణయమునకున్‌= నిశ్చయానికి; పార్టునిన్‌= 
అర్జునుడిని; కాచెదన్‌= రక్షిస్తాను; ఆ దుర్లయ విచారున్‌= ఆ అవినీతిపరుడిని - కర్లుడిని, ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; 
కర్లకఠరోరంబులు= చెవులకు కఠినములైన మాటలు; ఆడి= పలికి; పోరన్‌= యుద్దంలో; కలంతున్‌= కలచివేస్తాను. 


తాత్సర్యం: నేను కర్షుడికి సారథినైనా, నిజానికి అర్జునుడిని రక్షిస్తాను. అవినీతిపరుడైన ఆ కర్గుడిని ఏ విధంగానైనా 
కర్లకరోరాలైన పలుకులు పలికి యుద్దంలో కలవరపరుస్తాను. 


విశేషం: ధర్మరాజు స్వార్ధంతో కోరితే కోరాడు. మొదట దుర్యోధనుడికి సాయం చేస్తానని ఒప్పుకొన్న పెద్దమనిషి శల్యుడు. 
మళ్ళీ ధర్మరాజుకు ఇట్టా ఎందుకు మాటిచ్చాడు? దానికి కారణాలు రెండు. ఒకటి- శల్యుడు పాండవులకు దగ్గర బంధువు. 
నకుల సహదేవులకు మేనమామ. అతడికి పాండవులవైపే మొగ్గు. వారికి సహాయపడటానికే వస్తూండగా, తనకు దారిలో 
(బ్రహ్మాండములైన ఏర్పాట్టు చేసినవాడు దుర్యోధను డని తెలిసికొని అతడికి సాయం చేస్తానని మాటిచ్చాడు. రెండోది- కర్షుడు 
దుర్తయపరుడు. కులం తక్కువవాడు. అతడికి తాను సారథ్యం వహించడం అవమానంగా భావించాడు. అందుచేత అతడు 
ధర్మరాజుకు ఆ విధమైన మాట ఇచ్చాడు. 


తే. దర్వమును దేజమును మాయం దలరC బలికి । చిక్కువటిచిన, నేయంగ. జేతులాడ 
కునికి, రాధాతనూజు నర్గును(డు తీవ్ర । బహుళ బాణపరంపర పాలుపటుచు. 113 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దర్పమును= గర్వమూ; తేజమును= పరా(క్రమమూ; మాయన్‌= నశించేటట్టు; తలరన్‌= జంకేటట్టు; పలికి; 
చిక్కు+పజిచినన్‌= కలతపెట్టితే; ఏయంగన్‌= కొట్టటానికి; చేతులు+ఆడక+ఉనికిన్‌= చేతులాడకపోవటం చేత; రాధాతనూజున్‌= 
రాధేయుడిని-కర్లుడిని; అర్జును(డు, తీ(వ్రై= క్రూరములైన; బహుళ= అనేకములైన; బాణ,పరంపర,పాలు,పయుచున్‌= బాణాలవరుసకు 
గురిచేస్తాడు. 


తాత్సర్యం: బలగర్వమూ, తేజస్తూ నశించి జంకే విధంగా మాట లని కర్ణుడిని కలతపెట్టితే, బాణప్రయోగం 
చేయటానికి అతడికి చేతులాడకపోవడం వలన, కర్లుడిని అర్జునుడు తీవ్రాలైన అనేక బాణాల పాలు చేస్తాడు. 


చ. ఇది యొకందేల? నీవు మది నెయ్యదిగోరినం జేయువా€ డ; నాం 

డదయత సూతసూతి సభ నాడినమాటకు. జాల నొచ్చి మా 

హృదయము లెల్ల నీవలన నెంతయు. బక్షముసేయు; నక్కటా! 

యదియునుగాక మీ పడిన యాపద లెవ్వరి నొవ్వ'జేయవే? 114 
ప్రతిపదార్థం: ఇది, ఒకండు+ఏల= ఇది ఒక్కటే కాదు; నీవు; మదిన్‌= మనస్సులో; ఏ+అది= ఏది; కోరినన్‌= కోరినా; 
చేయువాండన్‌= చేస్తాను; నాండు= ఆ వేళ, అదయతన్‌= నిరయత్వంతో; సూతసూతి= సూతపు(త్రుడు-కర్గుడు; సభన్‌= 
సభలో; ఆడిన-మాటకున్‌= పలికిన పలుకునకు; మా హృదయములు+ఎల్లన్‌= మా మనస్సులన్నీ; చాలన్‌+నొచ్చి= మిక్కిలి 
బాధపడి; నీవలనన్‌= నీమీద; ఎంతయున్‌= మిక్కిలి; పక్షము+చేయున్‌= పక్షపాతం వహిస్తాయి; అక్కటా!= అయ్యో!; 
అదియును+కాక= అదీ కాక; మీ, పడిన, ఆపదలు= మీరు అనుభవించిన కష్టాలు; ఎవ్వరిన్‌= ఎవరినైనా; నొవ్వన్‌+చేయవే?= 
నొప్పించవా? 


తాత్సర్యం: ఈ ఒక్క కోరికే కాదు. నీవు మనస్సులో ఏది కోరినా, దానిని తీరుస్తాను. ఆ రోజున కురుసభలో 
సూతపు(త్రుడు పలికిన మాటకు మా మనస్సులన్నీ మిక్కిలి నొచ్చి నీపై పక్షపాతం వహిస్తున్నాయి. అయ్యో! అదీకాక 
మీరు పడ్డపాట్లు ఎవరినైనా బాధించవా? 


విశేషం: 'సూతసూతి సభ నాడిన మాటకు- అప్పుడు కర్చు డాడినమాట ఇది. ధర్మరాజు తన సర్వస్వం జూదంలో ఒడ్డి 
ఓడిపోయినప్పుడు (ద్రౌపది కూడా అందులోనిదే కాబట్టి ఆమె ధర్మవిజిత. 'ఏకవస్త్రయై ఉండగా సభకు తీసికొనిరావచ్చునా? 
అన్నదానికి- భార్యకు దైవవిహితుండైన భర్త యొక్కరుండి. ఇది యనేక భర్భక గావున బంధకి యనంబడు; నిట్టిదాని 
విగతవస్త్రం జేసి తెచ్చిన ధర్మవిరోధంబు లేదు” - ఇవి వికర్ణుడి వచనాలను (ప్రత్యాఖ్యానం చేస్తూ కర్ణుడు పలికిన పలుకులు. 
ఈ మాటలకు సభలోనివారంతా బాధపడ్డారు. కర్టుడు దుర్తయవిచారుడని శల్యు డనటం ఇందువల్లనే. 


ఆ. ఇట్లు వడితి ననుచు నెద నీవు వగవకు; । గారవమున నీ మనోరథమ్ము 

ఫలము నొందు నెల్లభంగుల; దేవత | లయిన. బడుదు రొక్క యవసరమున. 115 
ప్రతిపదార్థం: ఇట్టు+పడితిన్‌+అనుచున్‌= ఇట్టా బాధలు పడ్డానంటూ; నీవు; ఎదన్‌= హృదయంలో; వగవకు= విచారపడకు; 
గారవమునన్‌= గొప్పగా; నీమనోరథమ్ము= నీ కోరిక; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; ఫలమున్‌+ఒందున్‌= ఫలిస్తుంది; ఒక్క+ 
అవసరమునన్‌= ఒక్కొక్క సమయంలో; దేవతలు+అయినన్‌= దేవతలు కూడా; పడుదురు= కష్టాలు అనుభవిస్తారు. 
తాత్సర్యం: ఇట్లా బాధలు పడ్డానంటూ నీవు మనస్సులో ఏమీ విచారపడకు. నీ కోరిక అన్నివిధాలా గొప్పగా 
ఫలిస్తుంది. ఒక్కొక్క సమయంలో దేవతలు కూడా కష్టా లనుభవిస్తారు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 45 
విశేషం: అలం: కావ్యార్థాపత్తి, 'దేవతలయినం బడుదు రొక్క యవసరముని అనటం వలన, ఇంక మీ విషయం వేరే చెప్పాలా? 
అనే అర్థం కైముత్యన్యాయంచేత సిద్దిస్తున్నది కాబట్టి, అలంకారం కావ్యార్థాపత్తి, 

క వాసవు(డు దొల్లి నిజకాం । తా సహితము గాంగ నధికదైన్యము నొందెన్‌; 
మీ సంపద పెద్దయె? విధి । సేసిన గతి. బడకయుండ శివునకు వశమే? 116 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; వాసవుండు= ఇంద్రుడు; నిజకాంతా, సహితము+కాంగన్‌= తన భార్యతో కూడా; అధిక 
దైన్యమున్‌+ఒందెన్‌= మిక్కిలి దీనత్వం పొందాడు; మీ, సంపద; పెద్దయె= ఎక్కువా?; విధి= దైవం; చేసిన గతిన్‌= నిర్ణయించిన 
విధంగా; పడక+ఉండన్‌= అనుభవించకుండా ఉండడానికి; శివునకున్‌= శివుడికైనా; వశమే= తరమా? 


తాత్పర్యం: పూర్వం ఇంద్రుడు తన భార్యతో కూడా మిక్కిలి దీనత్వం పొందాడు. ఇంద్రుడి సంపదముందు మీ 
సంపద ఎంత? దైవం నిర్లయించిన విధంగా అనుభవించకుండా ఉండడానికి శివుడికి కూడా శక్యం కాదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం, కావ్యార్థాపత్తి, “విధి సేసినగతి. బడకయుండ శివునకు వశమే?' అను సామాన్యాంశంచేత 

వాసవుడు కష్టాలు పడటం, పాండవులు పడడం అనే విశేషాంశాలు సమర్థించబడ్డాయి కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 

శివునకు వశమే' అనటం వలన మీకు అసలే వశం కాదు-అనే అర్థం సిద్దిస్తున్నది కావున కావ్యార్థాపత్తికూడా. 

వ. అనిన విని ధర్మనందనుం 'డింద్రుండు శచీసమేతంబుగా నట్టి దురవస్థ యేమికారణంబున నెత్తెబింగున 
ననుభవించె?'నని యడిగిన, మద్రపతి 'దొల్లింటి యితిహాసంబు సెప్పెద విను'మని యిట్లనియె; 'దేవతలయందు 
మాన్యుండై త్వష్ట యనుపేరం బర(గువా(డు వాసవునకు( గీడు దలంచి మూండుదలలవాని నొక్కని 
సృజియించి, విశ్వరూప నామధేయుం జేసిన, నతం డింద్రపదవిం గోరి ఘోరతపంబు సేయుచున్న, దానికి 
భయంబంది నిలింపపతి యప్పరః స్త్రీల “దత్తపోభంగంబు సేయుంి డని నియమించి పంచిన. 117 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధర్మనందనుండు; ఇం(ద్రుండు; శచీసమేతంబుగాన్‌= శచీదేవితోకూడా; అట్టి; దురవస్థ= 
దుస్‌స్టితి; ఏమి కారణంబునన్‌; ఏ+తెణుంగునన్‌= ఏ విధంగా; అనుభవించెన్‌; అని; అడిగినన్‌; మ(ద్రపతి= మ।ద్రదేశపురాజు- 
శల్యుడు; తొల్లింటి= పూర్వపు; ఇతిహాసంబు= చరిత్ర; చెప్పెదన్‌; వినుము; అని; ఇట్టు+అనియెన్‌; దేవతలఅందున్‌; 
మాన్యుండు+ఐ= మన్నించతగ్గవాడయి; త్వష్ట+అనుపేరన్‌; పరంగువాండు= ఒప్పేవాడు; వాసవునకున్‌= ఇంద్రుడికి; కీడు= 
హాని; తలంచి= ఎంచి; మూండు+తలలవానిన్‌; ఒక్కనిన్‌; సృజియించి= పుట్టించి; విశ్వరూప నామధేయున్‌+చేసినన్‌= విశ్చరూపుడనే 
పేరుగలవాడీనిగా చేయగా; అతండు; ఇంద్ర పదవిన్‌= ఇం[ద్రత్యాన్ని; కోరి; ఘోర తపంబు+చేయుచున్‌+ఉన్నన్‌= భయంకరమైన 
తపస్సు చేస్తూఉండగా; నిలింపపతి= దేవతలరాజు - ఇంద్రుడు; దానికిన్‌; భయంబు+అంది= భయపడి; అప్పరస్‌-+ స్త్రీలన్‌= 
అచ్చరలను; తద్‌+తపస్‌()+భంగంబు= వాడి తపస్సుకు విఘ్నం; చేయుండు+అని; నియమించి= ఏర్పాటు చేసి; పంచినన్‌= 


పంపగా. 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు - “ఇంద్రుడు శచీదేవితో కూడ అటువంటి దుస్థితిని ఏ కారణంగా, ఏ విధంగా 
అనుభవించాడు?” అని అడుగగా, శల్యుడు 'పూర్వపు చరిత్ర చెపుతా వినుము” అని ఇట్లా అన్నాడు. దేవతలలో 
ఆదరణీయుడై త్వష్ట అను పేరు గలవాడు ఇంద్రుడికి హాని తలపెట్టి, మూడుతలలవాడిని ఒకడిని పుట్టించి 
విశ్సరూపుడనే పేరు పెట్టాడు. అతడు ఇంద్రపదవిని కోరి ఘోరతపస్సు చేస్తుండగా, దానికి ఇంద్రుడు భయపడి 
వాడి తపస్సును చెరచండని అప్పురసలను ఆజ్ఞాపించి పంపగా. 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వారి విలాసంబులను, వి | హారముల, విలోకనముల, నాలాపములన్‌ 
మారవికారం బాతని( । జేరద; యన్నాకపతియు సి గ్లెదం గదురన్‌. 118 


ప్రతిపదార్థం: వారి= ఆ అప్పరసల యొక్క; విలాసంబులను= ఒయ్యారాలచేతా; విహారములన్‌= (క్రీడలచేతా; విలోకనములన్‌= 
చూపులచేతా; ఆలాపములన్‌= మాటలచేతా; మార వికారంబు= మన్మథ వికారం; ఆతనిన్‌= ఆ విశ్వరూపుడిని; చేరదు+అ; 
ఆ+నాకపతియున్‌= ఆ స్వర్ణాధిపతియూ (ఇంద్రుడునూ); సిగ్గు ఎదన్‌= హృదయంలో; కదురన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: ఆ అప్పరసల ఒయ్యారాలూ, క్రీడలూ, చూపులూ, మాటలూ ఆ విశ్యరూపుడికి మన్మథ వికారం 
కలిగించలేకపోయాయి. ఇంద్రుడు మిక్కిలి సిగ్గుపడి. 


తే. తలరి యమ్మునిం దెగంజూచి ధర్మరహితు( । డగుట, యెవ్వరు నెటుంగనియట్లు గాంగ 
నేం గాలంబు గడపిన, నెటి(గి భూత | గణము లాక్రోశ మొనరింపంగా నతండు. 119 


ప్రతిపదార్థం: తలరి= చింతించి, వ్యాకులతచెంది; ఆ+మునిన్‌= ఆ మునిని; తెగన్‌+చూచి= వధించి; ధర్మరహితు(డు+ 
అగుట= ధర్మహీనుడవడం; ఎవ్వరున్‌= ఎవరూ; ఎయింగని+అట్టు+కాంగన్‌= ఎరుగని అట్టుగా; ఏండు+కాలంబు= ఒక్క 
సంవత్సర కాలం; కడపినన్‌= కడపగా, భూత గణములు= భూత సమూహాలు; ఆ(క్రోశము+ఒనరింప(గాన్‌= అరవగా; 
అతండు= ఆ ఇంద్రుడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు వ్యాకులపడి ఆ మునిని వధించి అధర్మపరు డవటం ఎవరూ ఎరుగనట్టు ఒక సంవత్సరకాలం 
గడపగా, భూతసమూహాలు ఆక్రోశించాయి. అప్పుడు ఇంద్రుడు. 


వ. తన దుష్కర్మంబు ప్రకటంబగుటకు రోసి, యొక్కవిషమవ్రతం బాచరించి, సముద్ర తరు ధరణీ స్త్రీజనంబులయందు 
బ్రహ్మహత్య విభాగించి పెట్టి, నిజకల్మషంబు( బాపికొని, మునిగణ సేవితుండయి సముల్లాసంబునం బొంది 
యునికికి( ద్వష్ట కోపించి. 120 


ప్రతిపదార్థం: తన దుష్కర్మంబు= తన దుష్కార్యం; ప్రకటంబు+అగుటకున్‌= అందరికీ తెలిసిపోవటానికి; రోసి= ఏవగించుకొని; 
ఒక విషమ (వ్రతంబు= ఒక కఠోరమైన (వ్రతం; ఆచరించి= చేసి; సము[ద్రతరుధరణీ (స్రీజనంబులయందున్‌= సముద్రంలోనూ, 
చెట్టమీదా, నేలమీదా, (స్రీలయందూ; బ్రహ్మహత్య= (బ్రాహ్మణవధ వలన కలిగిన పాపం; విభాగించిపెట్టి పంచిపెట్టి; 
టా. జా లట యు 
నిజకల్మషంబున్‌= తన పాపమును; పాపికొని= పోగొట్టుకొని; మునిగణ సేవితుండు+అయి= మునుల సమూహంచేత 
సేవించబడినవాడయి; సముల్లాసంబునన్‌+పొంది+ఉనికికిన్‌= సంతోషంతో ఉన్నందుకు; త్వష్ట; కోపించి. 


తాత్సర్యం: తన పాపకార్యం అందరికీ తెలిసిపోవటం వలన ఏవగించుకొని, ఒక కఠోర(వ్రతం చేసి, ఆ (బ్రహ్మహత్యా 
పాతకాన్ని, సముద్రంలోనూ, చెట్లలో, నేలమీదా, (స్త్రీల యందూ విభజించిపెట్టి, తన పాపం పోగొట్టుకొని, మునుల 
సమూహంచేత సేవించబడుతూ సంతోషంతో ఉండడాన్ని చూచి త్వష్ట కోపించి. 


తే. “అనపరాధు( దపోనిధి, నధికశాంతి | యుక్తు. జంపిన పాపాత్ము నుటిక పట్టి 
మ్రింగ జాలెడు వాని, నుత్తుంగదేహు । నేను సృజియింతు( జూడు(డీ యీ క్షణంబ.' 121 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 47 


ప్రతిపదార్థం: అనపరాధున్‌= నిరపరాధుడినీ; తపస్‌(:)+నిధిన్‌= తపోనిధిఅయిన వాడినీ; అధిక శాంతి యుక్తున్‌= మిక్కిలి 
శాంతగుణంతో కూడినవాళ్లీ; చంపిన పాప+ఆత్మున్‌= చంపిన పాపిని; ఉజక= లెక్క లేకుండా; పట్టి= పట్టుకొని; (మైంగన్‌+ 
చాలెడు వానిన్‌= (మ్రంగివేయగలవాడిని; ఉత్తుంగ దేహున్‌= మిక్కిలి ఎత్తైన శరీరం కలవాడిని; ఈ క్షణంబు+అ= ఇప్పుడే; 
ఏను= నేను; సృజియింతున్‌= పుట్టిస్తాను; చూడుండీ= చూడండి. 


తాత్సర్యం: 'నిరపరాధుడూ, తపోనిధీ, అధికశాంతుడూ అయినవాడిని చంపిన పాపిని లక్ష్యపెట్టక పట్టుకొని 
('మ్రింగివేయగలవాడిని నేను ఈ క్షణంలోనే పుట్టిస్తాను చూడండి.” 


చ. అనుచు. గడంగి నిష్టమెయి నగ్నిముఖం బొనరించి, వేలిమిం 
దనయు సృజించి, లోకవిదితంబుగ వృత్ర సమాఖ్య యిచ్చి 'మ 
ద్వినుత తపోబలంబున( బ్రదీపిత తేజుండవై జయింపు నీ' 
వని నియమించి పంచె నమరాధిపుతో సమరంబు సేయంగన్‌. 122 


ప్రతిపదార్థం: అనుచున్‌; కడంగి= పూని; నిష్టమెయిన్‌= నియమంతో; అగ్ని ముఖంబు+ఒనరించి= అగ్ని సాధ్యాలైన కర్మలకు 
ముందు చేసే అంగకర్మ సముదాయం చేసి; వేలిమిన్‌= హోమమునందు; తనయున్‌= కుమారుడిని; సృబించి= పుట్టించి; లోక 
విదితంబుగన్‌= జగ[త్రసిద్దంగా; వృత్ర సమాఖ్య+ఇచ్చి= వృత్రుడనే పేరు పెట్టి; మత్‌+వినుత తపన్‌(ఎ+బలంబునన్‌= నా 
పొగడబడే తపశ్ళక్తిచేత; ప్రదీపిత తేజుడవు+ఐ= (ప్రకాశించిన తేజస్సు గలవాడవై; నీవు; జయింపు(ము); అని; నియమించి= 
ఆజ్ఞాపించి; అమర+అధిపుతోన్‌= దేవరాజుతో-ఇంద్రుడితో; సమరంబు+చేయంగన్‌= యుద్దం చేయటానికి; పంచెన్‌= పంపాడు. 


తాత్పర్యం: అంటూ పూని నియమంతో హోమం చేసి అగ్నికుండంలో కుమారుడిని పుట్టించి, జగ త్రసిద్దంగా 
వృత్రుడనే పేరు పెట్టి 'నా గొప్ప తపశ్శక్తి చేత (ప్రకాశించిన తేజస్సు గలవాడవై నీవు జయించుము' అని ఆజ్ఞాపించి, 
ఇంద్రుడితో యుద్దం చేయటానికి పంపాడు. 


ఇంద్రుండు వృత్రాసురునితో యుద్దంబు సేయుట (సం. 5-9-45) 


చ. పనిచిన నాత(డుం జనియె బాహుబలంబున నేచి; వాసవుం 

డని కెదురే(గుదెంచె; నిటు లద్దుతసంగరమైనచోట న 

య్యనిమిషనాథు. బట్టుకొని యంగద వృత్రుండు మ్రింగె, దేవత 

ల్మనమున బెగ్గలింపంగ6 జలంబు బలంబును జూపి యుగ్రుండై. 123 
ప్రతిపదార్థం: పనిచినన్‌= పంపగా; ఆతండున్‌= ఆ వృత్రుడు కూడా; బాహు బలంబునన్‌= భుజబలంతో; ఏచి= విజృంభించి; 
చనియెన్‌= వెళ్ళాడు; వాసవుండు= ఇంద్రుడు; అనికిన్‌= యుద్దానికి; ఎదురు+ఏంగుదెంచెన్‌= ఎదురువచ్చాడు; ఇటులు= ఇట్టా; 
అద్భుత సంగరము+ఐన చోటన్‌= ఆశ్చర్యకర యుద్దం అయినప్పుడు; వృత్రుండు; దేవతల్‌; మనమునన్‌= మనస్సులో; 
బెగ్గలింపంగన్‌= భయపడగా; చలంబున్‌= పట్టుదలా; బలంబును; చూపి; ఉ(గ్రుడు+ఐ= భయంకరుడై; ఆ+అనిమిషనాథున్‌= 
ఆ దేవరాజును - ఇంద్రుడిని; పట్టుకొని; అంగదన్‌= ఆకలితో; (మ్రింగెన్‌= (మింగాడు. 


తాత్పర్యం: పంపగా ఆ వృత్రుడునూ భుజబలంతో విజృంభించి వెళ్ళాడు. ఇంద్రుడు యుద్దానికి ఎదురేగాడు. 


ఇట్లా ఆశ్చర్యకరమైన యుద్దం జరిగినప్పుడు వృత్రుడు దేవతలు మనస్సులలో భయపడేటట్టు, పట్టుదలా, బలమూ 
౧ > © ౧ లు 
చూపి భయంకరుడై ఆ ఇంద్రుడిని పట్టుకొని ఆకలితో (మింగాడు. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు మ్రింగినం ద్రిదశగణంబులు దత్‌క్షణంబ యాదైత్యునకు నావులించునట్టి యాలస్యం బావహించిన. 
124 


ప్రతిపదార్థం: ఇట్లు, మైంగినన్‌= (మ్రింగగా; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; త్రిదశ గణంబులు= దేవతల సమూహాలు; ఆ 
దైత్యునకున్‌= ఆ రాక్షసుడికి; ఆవులించు+అట్టి= ఆవులించే; ఆలస్యంబు= మాంద్యం; ఆవహించినన్‌= కలిగించగా. 


తాత్సర్యం: ఇట్లా మింగగానే దేవతలు ఆ క్షణమే ఆ రాక్షసుడికి ఆవులించే బడలిక కలిగించగా. 


తే. అసురనాథుండు నలసత యడర నీలి । యావులించిన, నత్తజి నమరవిభుండు 

దన శరీరంబు సంకుచితంబు సేసి, । కడుజవంబున( గుప్పించి వెడల నుణికె. 125 
ప్రతిపదార్థం: అసుర నాథుండున్‌= రాక్షస (ప్రభువూ; అలసత= మాంద్యం; అడరన్‌= అతిశయించగా; నీల్గి= ఒళ్ళు 
విరుచుకొని; ఆవులించినన్‌= ఆవులించగా; ఆ+తటిన్‌= ఆ సమయంలో; అమర విభుండు= దేవతల రాజు- ఇంద్రుడు; తన 


శరీరంబున్‌; సంకుచితంబు+చేసి= ముడుచుకొని; కడు జవంబునన్‌= మిక్కిలి వేగంతో; కుప్పించి= దుమికి; వెడలన్‌+ఉటికెన్‌= 
బయటికి ఉరికాడు. 


తాత్సర్యం: రాక్షసరాజైన ఆ వృత్రుడునూ మాంద్యం అతిశయించి, ఒడలు విరుచుకొని ఆవులించగా, ఆసమయంలో 
ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసికొని మిక్కిలివేగంతో వెలుపలికి కుప్పించి దుమికాడు. 


క. వెలలి బలరిపుండు చలమున(। గలహమునకుం జొచ్చి; వృత్రు ఘనబాహుబలం 

బలవికి మీటెను దండ్రి వి। మల తపమున జేసి సురల మనములు దలం/కన్‌. 126 
ప్రతిపదార్థం: బలరిపుండు= బలుడనే రాక్షసుడి శత్రువు- ఇంద్రుడు; వెలలి= వృత్రుని నోటినుండి; వెలికి వచ్చి; చలమునన్‌= 
పట్టుదలతో; కలహమునకున్‌= యుద్దానికి; చొచ్చెన్‌= ప్రవేశించాడు- యుద్దానికి పూనుకొన్నాడు; తండ్రి విమల తపమునన్‌+చేసి= 
తండ్రిఅయిన తృష్టయొక్క నిర్మలమైన తపస్సుచేత; సురల మనములు= దేవతల మనస్సులు; తలంకన్‌= భయపడగా; వ్వత్రు 
ఘనబాహుబలంబు= వృతత్రాసురుడి గొప్పదైన భుజబలం; అలవికిన్‌ మీటెను= ఇంద్రుడి శక్తికి మించినది. 


తాత్సర్యం: ఇంద్రుడు వెలికి వచ్చి పట్టుదలతో వృత్రుడితో యుద్దానికి దిగాడు. తండ్రిఅయిన త్వష్ట యొక్క 
నిర్మల తపస్సు కారణంగా, వృత్రుడి గొప్ప భుజబలం దేవతల మనస్సులు భయపడేటట్టు, ఇంద్రుడిశక్తికి 
మించినదయింది. 


వ. ఇట్లధికబలుండైన వృత్రు నాటోపంబు సహింపంజాలక సురపతి దెరలి మరలి పటిచి మందరగిరి శిఖరంబున 
కరిగినం, గనుకనిం జని యనిమిషు లతనిం గూడుకొని, వృత్రవధోపాయంబు విచారించునెడ, 
నవ్వాసవుండును దన మనంబున నిశ్చయించి. 127 

ప్రతిపదార్థం: ఇట్లు; అధిక బలుండు+ఐన= మిక్కిలి బలం కలవాడయిన; వృతు+ఆటోపంబున్‌= వృతుడి విజ్బంభణను; 


సహింపన్‌+చాలక= ఓర్చుకొనలేక; సురపతి= ఇంద్రుడు; తెరలి= తొలగి; మరలి= వెనుకకు తిరిగి; పజచి= పారి; మందరగిరి; 
శిఖరంబునకున్‌= మందర పర్వత శిఖరానికి; అరిగినన్‌= వెళ్ళగా; అనిమిషులు= దేవతలు; కనుకనిన్‌+చని= సం(భ్రమంతో 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 49 


వెళ్ళి; అతనిన్‌; కూడుకొని= కలిసికొని; వృత్రవధ+ఉపాయంబు= వృతుడిని చంపటానికైన ఉపాయం; విచారించు+ఎడన్‌= 
ఆలోచించేటప్పుడు; ఆ+వాసవుండును= ఆ ఇంద్రుడును; తన మనంబునన్‌= తన మనస్సులో; నిశ్చయించి= నిర్లయించి. 


తాత్సర్యం: ఈ విధంగా అమితబలం కల వృతుడి విజృంభణం తట్టుకోలేక ఇంద్రుడు తొలగి మరలి పారి 
మందర పర్వత శిఖరానికి వెళ్ళగా, దేవతలు సంభ్రమంతో వెళ్ళి అతడిని కలిసికొని వృత్రుడిని చంపే ఉపాయం 
ఆలోచించేటప్పుడు ఆ ఇంద్రుడు తన మనస్సులో నిర్ణయం చేసికొని. 


క  'హరింగాంచి యతని చెప్పిన । పరమోపాయంబు సేసి బ్రతుకుది మనినన్‌. 
సుర లదియ కర్ణమని య । మ్మురమర్దను కడకు జనిరి మునులుం దారున్‌. 128 
ప్రతిపదార్థం: హరిన్‌= విష్ణుమూర్తిని; కాంచి= చూచి; అతని చెప్పిన; పరమ+ఉపాయంబు= గొప్ప ఉపాయం; చేసి; 


(బ్రతుకుదము; అనినన్‌; సురలు= దేవతలు; అది+అ= అదే; కర్ణము+అని= కార్యమని; మునులున్‌+తారున్‌= మునులూ; 
తామూ; ఆ+మురమర్దను కడకున్‌= ఆ విష్ణువు దగ్గరికి; చనిరి. 


తాత్సర్యం: 'విష్ణుమూర్తిని దర్శించి, అతడు చెప్పే ఉపాయాన్ని ఆచరణలో పెట్టి బ్రదుకుదాం' అనగా దేవతలు 
అదే కార్యమని మునులూ, తామూ కలిసి ఆ విష్ణుమూర్తిదగ్గరికి వెళ్ళారు. 


వ. ఇట్లు దివిజానీకంబును పాకశాసనుం బురస్కరించుకొని 129 


ప్రతిపదార్థం: ఇట్లు; దివిజ+అనీకంబును= దేవతల సమూహమూ; మునిలోకంబును= మునుల సమూహమూ, పాకశాసనున్‌= 
ఇం(ద్రుడిని; పురస్కరించుకొని= ముందుపెట్టుకొని. 


తాత్సర్యం: ఈ విధంగా దేవతల సమూహమూ, మునుల సమూహమూ ఇంద్రుడిని ముందిడుకొని. 


మ. చని యా దైత్యుతెటింగు సెప్పి, 'యతులోత్సాహంబుమై నెప్పుడున్‌ 
దనుజవ్రాతము త్రు ళృడంచి, దివిజేంద్రశ్రీవిలాసంబు పెం 
పునం బొందించుట నీకు నైజము గదా, భూతేశ! ఘోరారిమ 
రన సంక్రీడ యొనర్పు లోకముల కత్యంతప్రమోదంబుగాన్‌.' 130 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఆ దైత్యుతెజంగు+చెప్పి= ఆ రాక్షసుడి విధం చెప్పి; భూత+-ఈశ!= భూతనాథా!; అతుల+ 
ఉత్సాహంబుమైన్‌= సాటిలేని వేడుకతో; ఎప్పుడున్‌= ఎప్పుడూ; దనుజవాతము (త్రుళ్ళు+అడంచి= రాక్షస సమూహం యొక్క 
గర్వం నశింపజేసి; దివిజ+ఇందద్రశ్రీ విలాసంబు= ఇంద్రుడి సంపదయొక్క విలాసం; సెంపునన్‌+పొందించుట= అభివృద్ది 
చెందించడం; నీకున్‌; నైజము+కదా!= సహజం కదా! లోకములకున్‌; అత్యంత (ప్రమోదంబు+కాన్‌= మిక్కిలి సంతోషం 
అయ్యేటట్టు; ఘోర+అరిమర్దన సంక్రీడ= భయంకరులైన శత్రువులను నలగగొట్టడం అనే ఆట; ఒనర్పు(ము)= చేయుము. 


తాత్పర్యం: వెళ్ళి ఆ రాక్షసుడి ప్రకారం చెప్పి, 'ఓ భూతనాథా! ఎంతో ఉత్సాహంతో ఎప్పుడూ రాక్షసుల గర్వం 
అణచి దేవేంద్రుడి లక్ష్మీ విలాసాన్ని అభివృద్ది పొందించటం నీకు సహజం కదా! లోకాలకు మిక్కిలి ఆనందం 
కలిగేటట్లు భయంకర శృత్రుసంహారక్రీడ: చేయుము'- అని దేవతలు, మునులు విష్ణువును ప్రార్థించారు. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అనిన విని, 'యొకటి సెప్పెద । విను. డాతనితోడ సమరవిభునకు( దగ బొం 
దొనరింపు(4 డొక్క సమయం । బున నడ(కువ( గులిశధార( బొందెద నేనున్‌. 131 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఒకటి; చెప్పెదన్‌; వినుండు; ఆతని తోడన్‌= ఆ వృ(త్రునితో; అమర విభునకున్‌= దేవేంద్రుడికి; 
తగన్‌= ఒప్పుగా; పొందు+ఒనరింపుండు= మైత్రి చేయండి; ఒక్క సమయంబునన్‌= ఒక సమయంలో; నేనున్‌= నేనూ; 
అడ(కువన్‌= అణకువతో; కులిశధారన్‌= వ(జ్రాయుధపుటంచును; పొందెదన్‌. 


తాత్సర్యం: అనగా విని 'ఒక్కటి చెపుతా వినండి. అతడితో దేవేంద్రుడికి సంధి చేయండి. ఒక సమయంలో నేనూ 
వజ్రాయుధపువాదరలో రహస్యంగా చేరి ఉంటాను. 


వ. మదీయతేజో విశేషంబున నప్పురుహూతున కుత్సాహంబు సంభవింపంగలయది. అప్పు డనాయాసంబునC 
బగతు వధియింప నగు'నని గదాధరుం డూఅడిలం బలికిన, బలసూదన ప్రముఖ నిఖిల సురలోకంబును 
సంతసిల్లి మగిడి వచ్చి వృత్రుకడకు మునిజనంబులం బుచ్చిన, వారునుం జని యతని కిట్లనిరి. 132 


ప్రతిపదార్థం: మదీయ తేజన్‌(:)+విశేషంబునన్‌= నాదైన తేజస్సు యొక్క అధిక్యం చేత; ఆ+పురుహూతునకున్‌= ఆ 
ఇంద్రుడికి; ఉత్సాహంబు; సంభవింపన్‌+కలయది= పుట్టుతుంది; అప్పుడు; అనాయాసంబునన్‌= అ(శ్రమంగా, (శ్రమలేకుండా; 
పగతున్‌= శత్రువును; వధియింపన్‌+అగున్‌= చంపవచ్చును; అని; గదాధరుండు= కౌమోదకి అనే గదను ధరించేవాడు- 
విష్ణువు; ఊజణుడిలన్‌+పలికినన్‌= ఓదార్పు కలిగేటట్టు పలుకగా; బలసూదన (ప్రముఖ నిఖిల సుర లోకంబును= ఇంద్రుడూ 
మొదలైన ఎల్ల దేవతల సమూహమూ; సంతసిల్లి= సంతోషించి; మగిడి వచ్చి= తిరిగి వచ్చి; వృత్రుకడకున్‌= వృత్రుడి వద్దకు; 

న (30) ౧ లు 
ముని జనంబులన్‌= మునులను; పుచ్చినన్‌= పంపగా; వారును; చని; అతనికిన్‌; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: నా తేజోవిశేషంచేత ఆ ఇంద్రుడికి ఉత్సాహం పుట్టుకొస్తుంది. అప్పుడు అ(శ్రమంగా శత్రువును 
సంహరింపవచ్చును.' అని విష్ణువు ఊరట కలిగేటట్టు చెప్పగా, ఇంద్రాది సకలదేవతలూ సంతోషంతో తిరిగి వచ్చి 
వృత్రాసురుడి వద్దకు మునులను పంపారు. వారు వెళ్ళి అతడితో ఇట్టా అన్నారు. 


క్ర “భుజ బల దుర్ద్ణయు. డింద్రుం; । డజయ్యు(డవు నీవు; నీకు నతనికి మీలో 
విజయము దక్కదు; మీరే । చి జగంబులు నొవ్వ రణము సేయంగనేలా? 133 


ప్రతిపదార్థం: ఇంద్రుండు; భుజ బల దుర్ణయుండు= భుజబలంచేత జయించ శక్యం కానివాడు; నీవున్‌= నువ్వు కూడా; 
అజయ్యుండవు= జయించరానివాడవు; మీలోన్‌; నీకున్‌; అతనికిన్‌; విజయము= గెలుపు; దక్కదు= లభించదు; మీరు; ఏచి= 
విజృంభించి; జగంబులు= లోకాలు; నొవ్వన్‌= బాధపడేటట్టు; రణము= యుద్దం; చేయంగన్‌+ఏలా= చేయడమెందుకు? 


తాత్పర్యం: 'ఇంద్రుడు భుజబలం చేత జయించ శక్యం కానివాడు. నువ్వూ జయించరానివాడవే. మీ యిద్దరిలో 
ఎవరికీ గెలుపు లభించదు. మరి మీరు విజృంభించి లోకాలు బాధపడేటట్టు యుద్దం చేయడ మెందుకు? 


క మైత్రీ సౌఖ్యముంబోలునె | శాత్రవ మెమ్మెయి( దలంప? శక్రశ్రీకిం 
బాత్రమవై యింపుగ6 ద । న్మిత్రుండవగు; మిదియ మేలు మీ యిద్దజకున్‌.” 134 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 51 
ప్రతిపదార్థం: ఎమ్మెయిన్‌(ఏ+మెయిన్‌)+తలంపన్‌= ఏ విధంగా ఆలోచించినా, శాత్రవము= శత్రుత్వం, మై(త్రీ-సౌఖ్యమున్‌= 
స్నేహ సుఖాన్ని, పోలునె= పోలుతుందా?, శక్ర శ్రీకిన్‌= ఇంద్రుడి సంపదకు; పాత్రమవు+ఐ= యోగ్యుడవయి; ఇంపుగన్‌= 
ఆనందంగా; తన్మిత్రుండవు (తద్‌+మి(త్రుడవు)= అతడి స్నేహితుడవు; అగుము; మీ+ఇద్దబకున్‌= మీ ఇరువురకూ; ఇది+అ= 
ఇదే; మేలు= లాభం. 


తాత్సర్యం: ఏ విధంగా ఆలోచించినా మైత్రీసౌఖ్యంతో శత్రుత్వం సాటికాదు. ఇంద్రుడి సంపదకు యోగ్యుడవై 
ఆనందంగా అతడి మిత్రుడవు కమ్ము. ఇదే ఉభయతారకం. 


వ. అనవుడు వృత్రాసురుండు 'తేజంబువాసికి నాసపడియెడు మా యిరువురకు సఖ్యంబు సమకూర నేర్చునే?' 
యనుటయు నమ్మునులు సత్పురుష సాంగత్యంబు సంభవించిన జేయమి నీతి గాదు. మహేంద్రుండు 
సకల లోక సమ్మత సద్దావుండుగావున నతనితోడి చుట్టటికంబు మే'లనిన నొడంబడి యతండు వారల 
కిట్లనియె. | 135 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనినంతనే; వృత్ర+అసురుండు= వృత్రుడనే రాక్షసుడు; తేజంబు వాసికిన్‌= తేజస్సు యొక్క 
ఆధిక్యం కొరకు; ఆసపడియెడు మా+ఇరువురకున్‌= ఆశించే మా ఇద్దరికీ; సఖ్యంబు= స్నేహం; సమకూరన్‌+నేర్చునే?= 
లభించగలదా?; అనుటయున్‌; ఆ+మునులు; సత్‌+పురుష సాంగత్యంబు= మంచివారితో మైత్రి; సంభవించినన్‌= కలిగితే; 
చేయమి= చేయకుండా ఉండటం; నీతి+కాదు; మహేంద్రుండు; సకల లోక సమ్మత సత్‌+భావుండు= అన్ని లోకాలకూ 
సమ్మతమైన సద్భావం కలవాడు; కావునన్‌= కాబట్టి, అతని తోడి చుట్టణీకంబు= అతడి తోడి బంధుత్వం; మేలు= మంచిది; 
అనినన్‌; ఒడంబడి= సమ్మతించి; అతండు; వారలకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అనగానే, వృత్రాసురుడు 'తేజోవిశేషంకొరకు ఆశించే మా ఇద్దరికి స్నేహం కుదరగలదా?” అంటే, ఆ 
మునులు 'సజ్జ్ఞనమైత్రి లభించినప్పుడు చేయకపోవడం నీతి కాదు. మహేంద్రుడు లోకాలన్నీ సమ్మతించే సజ్జనత్వం 
కలవాడు. కాబట్టి అతడితో బంధుత్వం మంచిది,” అనగా, దానికి సమ్మతించి వృత్రుడు వారితో ఇట్టా అన్నాడు. 


క _ 'ఏ నొక్కతెజంగు సెప్పెద; । దానిం గాదనక చేసి తగ మీరలు సం 

ధానము దృఢముగ( జేయుం । డా నాకేశునకు నాకు నధికప్రీతిన్‌.' 136 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఒక్క తెజంగు= ఒక్క విధం; చెప్పెదన్‌; మీరలు; దానిన్‌; కాదు+అనక; చేసి; ఆ నాక+ఈశునకున్‌= 
ఆ స్వర్గ ప్రభువుకూ (ఇంద్రుడికీ); నాకున్‌; అధిక ట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; తగన్‌= ఒప్పేటట్టు; దృఢముగన్‌= గట్టిగా; 
సంధానము= సంధి; చేయుండు. 


తాత్పర్యం: 'నేను ఒక పద్దతి చెపుతాను. మీరు దానిని కాదనకుండా చేసి ఆ ఇంద్రుడికీ నాకూ మిక్కిలి 
సంతోషంతో ఒప్పుగా, దృఢంగా సంధి చేయండి.” 


వ. _ 'అది యెయ్యది? యనిన “ఆర్థం బగుదానను, శుష్కంబైన సాధనంబునను, దారువునం, బాషాణంబున, 
శస్తాస్రంబులం, దివంబున, రాత్రి యందును నేను వధ్యుండ( గాకుందవలయిు' ననిన, వారును దానికి 
నొడంబడి, యవ్వరంబు లొసంగి వృత్రవజ్రధరులకు మిత్రభావం బొనరించి, మగుడం జని, యత్తెఅంగు 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాసవున కెటింగించి నిజనివాసంబుల కరిగిరి, సురనాథుండు సుఖంబుండి, పెద్దకాలంబునకుం దన 
మనంబున. బాయని వైరంబు సైరింపంజాలక, దామోదరుని పూనికయు, మునిజనంబు సేసిన సంధి 
విధంబును నిరూపించి, రిపుం బరిభవింప రంధ్రాన్వేషణంబు సేయుచుండి యొక్కనాండు. 137 


ప్రతిపదార్థం: అది; ఎయ్యది= ఏది; అనినన్‌; ఆ(ర్హంబు+అగుదానను= తడిసిన దానిచేతను; శుష్కంబు+ఐన సాధనంబునను= 
ఎండిన పరికరం చేతను; తరువునన్‌= చెట్టుచేతను; పాషాణంబునన్‌= రాయిచేతను; శస్త్ర+అస్త్రంబులన్‌= శస్తాలచేతను; 
అస్తాలచేతను; దివంబునన్‌= పగటివేళా; రాత్రిఅందును; నేను; వధ్యుండన్‌+కాక+ఉండవలయును= చంపదగినవాడిని 
కాగూడదు; అనినన్‌; వారును; దానికిన్‌; ఒడంబడి= సమ్మతించి; ఆ+వరంబులు= ఆ వరాలు; ఒసంగి= ఇచ్చి; వృత్ర 
వజ్రధరులకున్‌= వృత్రుడికీ, ఇం(ద్రుడికీ; మిత్ర భావంబు= మైత్రి; ఒనరించి= చేసి; మగుడన్‌+చని= తిరిగిపోయి; ఆ+తెణంగు= 
ఆ విధం; వాసవునకున్‌= ఇంద్రుడికి; ఎజింగించి= చెప్పి; నిజనివాసంబులకున్‌= తమ తమ ఇండ్లకు; అరిగిరి= వెళ్లారు; 
సురనాథుండు= ఇంద్రుడు; సుఖంబు+ఉండి= సుఖంగా ఉండి; పెద్ద కాలంబునకున్‌= చిరకాలంగా; తన మనంబునన్‌= 
తన మనస్సులో; పాయని వైరంబు= తొలగని విరోధం; సైరింపన్‌+చాలక= సహించలేక; దామోదరుని పూనికయున్‌= విష్ణువు 
ప్రయత్నమూ; ముని జనంబు= మునుల సమూహం; చేసిన సంధి విధంబును; నిరూపించి= (గ్రహించి; రిపున్‌= శత్రువును; 
పరిభవింపన్‌= అవమానించటానికి (ఓడించటానికి); రంధ్ర+అన్వేషణంబు+చేయుచున్‌+ఉండి= మార్గం వెదకుతూ; ఒక్కనాండు= 
ఒక రోజున. 


తాత్పర్యం: 'అది ఏది?” అని అడిగితే, తడిసినదానిచేతగాని, ఎండినదానిచేతగాని, కర్రచేతగాని, రాయిచేతగాని, 
శస్తాలచేతగాని, అస్తాలచేతగాని, పగలుగాని, రాత్రిగాని నేను చావగూడదు” అనగా, వారును దాని కంగీకరించి, 
ఆ విధంగానే వరాలిచ్చి, వృత్రుడికీ, ఇంద్రుడికీ సంధి చేసి తిరిగి పోయి, ఆ (ప్రకారం ఇంద్రుడికి చెప్పి తమ తమ 
యిండ్లకు వెళ్లిపోయారు. ఇంద్రుడు సుఖంగా ఉండి, చిరకాలంగా తన మనస్సులో తొలగని విరోధం సహించలేక, 
విష్ణుమూర్తి ప్రయత్నమూ, మునులు చేసిన సంధి విధానమూ (గ్రహించి, శత్రువును ఓడించే మార్గాన్ని వెదకుతూ 
ఒక రోజున, 


విశేషం: అమంత్రకములైన ఆయుధాలు శస్తాలు. సమం(త్రకములైన ఆయుధాలు అస్తాలు. 'రంధ్రాన్వేషణ' జాతీయం. ఏదో 
దోషం కొరకు, సాకు కొరకు ప్రయత్నించటమని అర్థం. 
చ. జలనిధి తీరభూమి( దన శత్రుం గనుంగొని, 'వీని నిప్లు దో 

రల మెసంగంగ నాదు భిదురంబున. ద్రుంచెద; రాత్రిగాదు, తాం 

దల(ప దివంబుగా; దిది యుదగ్రపరాక్రను యోగ్య సంధ్య; నా 

యలవుం జలంబు( జూప నెపమై తగు సాధన మెద్ది గల్లునో?' 138 


ప్రతిపదార్థం: జలనిధి తీరభూమిన్‌= సము(ద్రపుటొడ్డున; తన శత్రున్‌= తన విరోధిఅయిన వృత్రుణ్ణి; కనుంగొని= చూసి; 
వీనిన్‌; ఇవ్లు; దోర్భలము (దోస్‌)(9+బలము)= భుజబలం; ఎసంగంగన్‌= అతిశయించగా; నాదు భిదురంబునన్‌= నా 
వజ్రాయుధంతో; (త్రుంచెదన్‌= వధిస్తాను; రా(త్రి+కాదు; తల(పన్‌= ఆలోచించగా; తాన్‌; దివంబు= పగలు; కాదు; ఇది= ఈ 
సమయం; ఉద(గ్ర పరాక్రమ యోగ్య సంధ్య= మహా పరా(క్రమానికి తగిన సంజవేళ; నా+అలవున్‌= నా బలమూ; చలంబున్‌= 
పట్టుదలా; చూపన్‌; నెపము+ఐ= కారణమై; తగు సాధనము; ఎద్ది= ఏది; కల్లునో?= కలుగుతుందో? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 53 


తాత్సర్యం: సముద్రతీరంలో తన విరోధియెన వృత్రుడినిచూసి “ఇప్పుడు వీడిని భుజబలం అతిశయించగా, నా 
వజ్రాయుధంతో వధిస్తాను. ఇది రాత్రి కాదు, పగలు కాదు. మహాపరాక్రమం ప్రదర్శించటానికి తగిన సంధ్యా 
సమయం. నా బలాన్నీ, పట్టుదలనూ చూపటానికి కారణమై ఒప్పే సాధనం ఏది దొరుకుతుందో కదా!” 


క. అని తలంచుచు నచ్చట నొక । వననిధి ఫేనంబు6. జూచి వాసవుం 'డార్ధం 
బును శుష్కంబును గాదిది' ।; యనుచుం గులిశమున( గూర్లి యధికరయమునన్‌. 139 
ప్రతిపదార్థం: అని; తలంచచున్‌; అచ్చటన్‌; ఒక వననిధి ఫేనంబున్‌= ఒక సముద్రపు నురుగును; చూచి; వాసవుండు= 


ఇంద్రుడు; ఇది; ఆ(ర్హంబును= తడిదీ; శుష్కంబును= ఎండినదీ; కాదు; అనుచున్‌; కులిశమునన్‌= వజ్రాయుధంతో; కూర్చి= 
జతపరిచి; అధిక రయమునన్‌= మిక్కిలి వేగంతో. 


తాత్సర్యం: అని అనుకొంటూ ఇంద్రుడు అక్కడ ఒక సముద్రపు నురుగును చూచి “ఇది తడిదీ కాదు, పొడిదీ 
కాదు-' అంటూ వజ్రాయుధంతో కూర్చి మిక్కిలి వేగంతో. 


తే. దాన వృత్రుని వ్రేయ నత్తటి మురారి । యందు( దగ సంక్రమించి, యయ్యసుర( జంపె; 
జిష్టు( డతిభక్తి విష్ణుం బూజించె నాత్మ । నఖిలలోకంబులకు మోద మావహిల్లె. 140 


ప్రతిపదార్థం: దానన్‌= దానిచేత; వృత్రునిన్‌; వ్రేయన్‌= కొట్టగా; ఆ+తటిన్‌= ఆ సమయంలో; ముర+అరి= మురుడనే 
రాక్షసుడి శత్రువు - విష్ణువు; అందున్‌; తగన్‌= ఒప్పుగా; సం(క్రమించి= (ప్రవేశించి; ఆ+అసురన్‌= ఆ రాక్షసుడిని; చంపెన్‌; 
బిష్టుండు= ఇంద్రుడు; అతి భక్తిన్‌= మిక్కిలి భక్తితో; విష్ణున్‌= విష్ణుమూర్తిని; ఆత్మన్‌= మనస్సులో; పూజించెన్‌= పూజించాడు; 
అఖిల లోకంబులకున్‌= ఎల్లలోకాలకూ; మోదము= సంతోషం; ఆవహిల్లెన్‌= కలిగింది. 


తాత్సర్యం: దానితో వృత్రుడిని కొట్టటానికి పూనుకోగా, ఆ సమయంలో విష్ణువు అనువుగా ఆ సముద్రపు 
నురుగులో (ప్రవేశించి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఇంద్రుడు మిక్కిలి భక్తితో విష్ణుమూర్తిని మనస్సులో పూజించాడు. 


లోకాలన్నీ సంతోషించాయి. 


వ. ఇవ్విధంబునం బగతుం బరిమార్షి పేర్చి యింద్రుండు నిజపురంబునకుం జనియె; మటియును భూతసంఘం 
“బిట్లు బ్రహ్మహత్య సేయందగునే? యని యతని నిందించినం బ్రభుత్వ సంపద సెడుటయు. 141 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పగతున్‌= శత్రువును; పరిమార్భి= చంపి; పేర్చి= విజృంభించి; ఇంద్రుండు; 
నిజపురంబునకున్‌= తన నగరానికి; చనియెన్‌= వెళ్ళాడు; మజియును; భూత సంఘంబు= పంచభూతాలసమూహం; ఇట్లు; 
(బ్రహ్మహత్య; చేయన్‌+తగునే?; అని; అతనిన్‌; నిందించినన్‌= నిందించగా; ప్రభుత్వ సంపద= రాజ్యశ్రీ; చెడుటయున్‌= 
నశించగా. 


తాత్సర్యం: ఈ విధంగా శత్రువును సంహరించి విజృంభించి ఇంద్రుడు తన నగరానికి వెళ్ళాడు. కాని, పంచభూతాల 
సమూహం “ఇట్లా బ్రహ్మహత్య చేయవచ్చునా?” అని అతడిని నిందించగా రాజ్యశ్రీ నశించింది. 


విశేషం: 'భూతసంఘంబు' - అంటే పంచభూతాలు మొదలైనవి. ఇవి (ప్రతిప్రాణీ చేసే పనికి సాక్షీభూతాలుగా ఉంటాయి. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నీచదశకు వచ్చి నిషధాచలంబున । కరిగి, సురవరేణ్యు. డడంగియుండె; 
నమరు లెల్ల గలంగి, యన్యోన్యపీడన । భయము. బొంది కూడ(బాటి, తమకు. 142 


ప్రతిపదార్థం: సురవరేణ్యుండు= దేవశ్రేష్టుడు, ఇంద్రుడు; నీచ దశకున్‌, వచ్చి= నీచస్థితికి వచ్చి; నిషధ+అచలంబునకున్‌= 
నిషధ పర్వతానికి; అరిగి= వెళ్ళి; అడంగి+ఉండెన్‌= దాక్కొన్నాడు; అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; కల(గి= కలతచెంది; 
అన్యోన్య పీడన భయమున్‌= పరస్పరం బాధించుకొంటారనే భయం; పొంది; కూడన్‌+పాణీ= కూడుకొని; తమకున్‌. 


తాత్సర్యం: ఇంద్రుడు నీచస్థితికి వచ్చి నిషధపర్వతానికి వెళ్ళి దాగుకొన్నాడు. దేవతలందరూ కలత చెంది తమను 
తాము బాధించుకొంటారనే భయం పొంది, కూడుకొని, తమకు. 


క కావలియై సురరాజ్య । శ్రీ వాలింపంగ6దగు విశేషంబున సం 
భావితుండు నహుషు( డని చని, । యా విభు గని తారు మునులు నతనికి నెమ్మిన్‌. 143 


ప్రతిపదార్థం: కావలి+ఐ= రక్షకుడయి; సురరాజ్యశ్రీ= దేవ రాజ్య సంపద; పాలింపంగన్‌= కాపాడటానికి; తగు విశేషంబునన్‌= 
తగిన ఆధిక్యంతో; సంభావితు(డు= కొనియాడబడేవాడు; నహుషుండు; అని; చని= వెళ్ళి; తారున్‌= తామూ (దేవతలూ); 
మునులున్‌= మునులూ; ఆ విభున్‌= ఆ ప్రభువును; కని= చూచి; అతనికిన్‌; నెమ్మిన్‌= (ప్రీతితో. 


తాత్పర్యం: రక్షకుడయి సురరాజ్యశ్రీని కాపాడడానికి తగిన గొప్పతనం కలవాడు నహుషుడని నిర్ణయించి, వెళ్ళి 
తామూ, మునులూ ఆ (ప్రభువును చూచి అతడికి ప్రీతితో. 

దేవతలు నహుషుని సురరాజ్యాభిషిక్తునిం జేయుట (సం. 5-11-21) 
వ. పాకశాసను తెజం గెటింగింది. 144 


ప్రతిపదార్థం: పాకశాసను తెణంగు= ఇంద్రుడి వృత్తాంతం; ఎటీంగించి= తెలిపి. 
తాత్సర్యం: ఇంద్రుడి వృత్తాంతం చెప్పి. 


క 'రమ్మింద్రపదవి సేకొని । మ మెల్లను నరయు' మనిన, మానవపతి, 'నా 
కమ్మహిమకు( దగు మాహా । త్మ్యమ్మ్ము గలదె? నన్ను నేల యల(చెద?' రనినన్‌. 145 


ప్రతిపదార్థం: రమ్ము; ఇంద్రపదవి; చేకొని= స్వీకరించి; మమ్ము+ఎల్లనున్‌= మమ్మల్ని అందరినీ; అరయుము= కాపాడుము; 
అనినన్‌; మానవపతి= రాజు-నహుషుడు; నాకున్‌; ఆ+మహిమకున్‌= ఆ గొప్పతనానికి; తగు; మాహాత్యమ్ము= సామర్థ్యం; 
కలదె?= ఉన్నదా?; నన్నున్‌; ఏల; అలంచెదరు= (శ్రమపెట్టుతారు; అనినన్‌. 

తాత్పర్యం: 'రమ్ము. ఇంద్రపదవిని స్వీకరించి మమ్మల్ని అందరినీ కాపాడుము” అనగా నహుషుడు 'నాకు 
అటువంటి మహాకార్యానికి తగిన సామర్థ్యం ఉన్నదా? నన్నెందుకు (శ్రమపెట్టుతారు?' అనగా. 


వ. అంత నిలువక యత్యంత ప్రార్థనంబు సేసి. 146 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 55 
ప్రతిపదార్థం: అంతన్‌; నిలువక= ఆగక; అత్యంత ప్రార్థనంబు+చేసి= మిక్కిలి ప్రార్థించి. 
తాత్సర్యం: అంతటితో ఆగక మరి మరి ప్రార్థించి. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. యమ వరుణాది త్రిదశులు । దమ దమ శక్తి ప్రభావ దర్పంబులు భూ 
రమణునకు( బంచి యిచ్చిరి । ప్రమోద మెస(గంగ మునిసభామధ్యమునన్‌. 147 


ప్రతిపదార్థం: యమ వరుణ+ఆది (త్రిదశులు= యముడూ, వరుణుడూ మొదలైన దేవతలు; ప్రమోదము+ఎసంగంగన్‌= 
సంతోషం అతిశయించగా; మునిసభామధ్యమునన్‌= మునుల సభలో; తమ తమ శక్తి ప్రభావ దర్శంబులు= తమ తమ శక్తి 
సామర్ధ్య గర్వాలు; భూ రమణునకున్‌= రాజుకు- నహుషుడికి; పంచి+ఇచ్చిరి= పంచిపెట్టారు. 


తాత్సర్యం: యముడూ, వరుణుడూ మొదలుగా గల దేవతలు సంతోషంతో అతిశయించగా మునుల సమూహంలో 
తమ తమ శక్తిసామర్థ్యాల గర్వాలను నహుషుడికి పంచిపెటారు. 
బలి లు 


వ. _ ఇవ్విధంబున నిచ్చి, యధికబలసమన్వితుం గావించి తోడ్కొనిపోయి, పూజ్యంబగు దివిజరాజ్యంబున 
కభిషిక్తుం జేసిన, నతండును బరమ ధర్మపరుండై, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ద విద్యాధరాది 
సమస్త దేవయోనులవలనను దేజోభాగంబులు పుచ్చికొని మహానుభావుండై, దివ్యముని సేవ్యంబైన యద్దేవేంద్ర 
పదంబు సేకొని తుంబురు నారదాది వినోద పాత్రంబులును, రంభాద్యప్పరోగణంబులుం గొలువ 
నభిమతభోగంబు లనుభవించుచు, మదంబు మిగిలి మన్మథాధీనుండై వర్తిల్లుసమయంబున నొక్కనాండు. 

148 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; ఇచ్చి; అధిక బల సమన్వితున్‌= ఎక్కువ బలంతో కూడినవాడిని, కావించి= చేసి; 
తోడ్కొనిపోయి= తీసికొనివెళ్ళి; పూజ్యంబు+అగు= పూజించదగినదైన; దివిజ రాజ్యంబునకున్‌= దేవతల రాజ్యానికి; అభిషిక్తున్‌+ 
చేసినన్‌= అభిషేకించబడిన వాడినిచేయగా; అతండును= ఆ నహుషుడును; పరమ ధర్మపరుండు+ఐ= మిక్కిలి ధర్మరతుడయి; 
కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ద విద్యాధర+ఆది సమస్త దేవయోనుల వలనను= కిన్నరులూ, కింపురుషులూ, 
గరుడులూ, గంధర్వులూ, సిద్దులూ, విద్యాధరులూ మొదలుగాగల ఎల్ల దేవతల జాతుల నుండీ; తేజస్‌()+భాగంబులు; 
పుచ్చుకొని; మహానుభావుండు+ఐ= మహాత్ముడయి; దివ్య ముని సేవ్యంబు+ఐన= దేవతల చేతా, మునులచేతా సేవించదగిన; 
ఆ+దేవేంద్ర పదంబు+చేకొని= ఆ దేవేంద్ర పదవి స్వీకరించి; తుంబురు నారద+ఆది వినోద పాత్రంబులును= తుంబురుడూ, 
నారదుడూ మొదలైన వినోదం కలిగించేవారూ; రంభా+ఆది+అప్పరస్‌(ఎ+గణంబులున్‌= రంభ మొదలైన అచ్చరల సమూహమూ; 
కొలువన్‌= సేవించగా; అభిమత భోగంబులు= ఇష్టసౌఖ్యాలు; అనుభవించుచున్‌; మదంబు మిగిలి= గర్వం అతిశయించి; 
మన్మథ+అధీనుండు+ఐ= మన్మథుడికి వశపడినవాడయి; వర్తిల్లు సమయంబునన్‌= ఉన్నసమయంలో; ఒక్కనాండు. 


తాత్పర్యం: ఈ విధంగా ఇచ్చి, అమిత బలయుక్తుడిగా చేసి, తీసికొనివెళ్ళి పూజ్యమైన దేవరాజ్యాని కభిషిక్తుడిని 
చేయగా, ఆ నహుషుడు మిక్కిలి ధర్మరతుడై, కిన్నరులూ, కింపురుషులూ, గరుడులూ, గంధర్వులూ, సిద్దులూ, 
విద్యాధరులూ మున్నగు ఎల్ల దేవతలనుండి తేజస్సుల అంశాలు పుచ్చుకొని మహాత్ముడై దేవతలూ, మునులూ 
సేవించే ఆ దేవేంద్ర పదవిని స్వీకరించి, తుంబురుడూ నారదుడూ మొదలయిన వినోదాన్ని కలిగించేవారూ, రంభ 
మొదలయిన అచ్చరల సమూహాలూ సేవిస్తూండగా, ఇష్టభోగా లనుభవిస్తూ మదం అతిశయించి మన్మథవశుడయి 
ఉన్న సమయంలో ఒకనాడు. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే, మహిత లావణ్యమున నసమాన యనంగ. । జనిన పొలోమి యా నహుషునకు నయన 
మార్గగోచర యగుటయు, మదన బాణ । భిన్న హృదయుండై, ధృతిబాయ౮బెట్టి యతండు. 149 


ప్రతిపదార్థం: మహిత లావణ్యమునన్‌= గొప్పదిఐన దేహకాంతియందు; అసమాన+అనంగన్‌+*చనిన= సాటిలేనిది అనదగిన; 
పౌలోమి= శచి; ఆ నహుషునకున్‌; నయన మార్గ గోచర+అగుటయున్‌= కన్నుల త్రోవలో కనబడినదికాగా(కంటికగపడగా); 
అతండు; మదన బాణ భిన్న హృదయుండు+ఐ= మన్మథ బాణాలచేత భేదింపబడిన హృదయం కలవాడయి; ధృతిన్‌= 
ధైర్యాన్ని; పాయన్‌+పెట్టి= కోలుపోయి. 


తాత్సర్యం: గొప్పదిఅయిన మేనికాంతితో సాటిలేనిది అనదగిన శచీదేవి ఆ నహుషుడి కంటబడగా అతడు 
మదనపరవశుడయి, ధైర్యం కోలుపోయి. 


విశేషం: పౌలోమి-పులోముడనే దానవుడి కూతురు. ఇంద్రుడు పులోముడిని సంహరించి, అతడి పుత్రిక అయిన శచిని 


'ఎెండాడాడు; 
€3 


క 'సురలోక రాజ్య పదవిన్‌ । గరిమంబున నున్న నన్ను. గవయం బరమా 
దరలీల( జతురయగు నీ | సరసిజముఖి రామి యేమి చందమొ తలంపన్‌? 150 
ప్రతిపదార్థం: సుర లోక రాజ్య పదవిన్‌= స్వర్గ రాజ్యాధిపత్యంలో; గరిమంబునన్‌= గొప్పతనంతో; ఉన్న; నన్నున్‌; కవయన్‌= 


కూడటానికి; చతుర+అగు= నేర్పరిఅయిన; సుందరిఅయిన; ఈ సరసిజముఖి= పద్మంవంటి ముఖంకల ఈమె; పరమ+ఆదర 
లీలన్‌= మిక్కిలి ఆదరంతో; రామి= రాకపోవటం; తలంపన్‌= ఆలోచించగా; ఏమి చందమొ?= ఏమి కారణమో? 


తాత్సర్యం: 'స్వుర్గరాజ్యాధిపత్య పదవిలో మహావైభవంతో ఉన్న నన్ను కూడటానికి సుందరాంగిఅయిన ఈ పద్మవదన 
మిక్కిలి ఆదరంతో రాకపోవటానికి ఏమి కారణం అయి ఉంటుంది?” 


క అని యప్పాలతిం బిలిపిం । చిన, నదియును భయము నొంది, శీఘ్రమ దేవే 
జ్యుని సదనమునకు శరణం | బనుచుం జనుటయును వాసవాచార్యుండున్‌. 151 


ప్రతిపదార్థం: అని; ఆ+పాలంతిన్‌= ఆ కాంతను-శచిని; పిలిపించినన్‌= పిలిపించగా; అదియును= ఆమెయు; భయమున్‌+ 
ఒంది= భయపడి; శీఘ్రము+అ= వెంటనే; దేవ+ఇజ్యుని సదనంబునకున్‌= దేవగురువైన బృహస్పతి యింటికి; శరణంబు+ 
అనుచున్‌= శరణంటూ; చనుటయును= వెళ్ళగా; వాసవ+ఆచార్యుండున్‌= దేవగురుడునూ - బృహస్పతియూ. 


తాత్పర్యం: అని ఆ శవీదేవిని పిలిపించగా, ఆమె భయపడి వెంటనే బృహస్పతి ఇంటికి శరణంటూ వెళ్ళగా ఆయన. 


వ. పరమాదరంబున నద్దేవిని గారవించి 'నిన్ను నహుషు దుర్వినయంబు( బొరయకుండ నరయువా(డ; 
నాఖండలుండు నా యత్నంబున నవశ్యంబును దడయక వచ్చు నని యూఅడించిన. 152 


ప్రతిపదార్థం: పరమ+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో; ఆ+దేవిని= ఆ శబీదేవిని; గారవించి= గౌరవించి; నిన్నున్‌; 
నహుషు దుర్వినయంబున్‌= నహుషుడి ద్యుష్పవర్తనను; పొరయక+ఉండన్‌= పొందకుండా; అరయువాండన్‌= రక్షిస్తాను; 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 57 


ఆఖండలుండు= ఇంద్రుడు; నా యత్నంబునన్‌= నా ('ప్రయత్నంచేత; అవశ్యంబును= తప్పకుండా; తడయక= వెంటనే; 
వచ్చున్‌; అని; ఊణడించినన్‌= ఓదార్భగా. 


తాత్పర్యం: మిక్కిలి ఆదరంతో ఆ శచీదేవిని గౌరవించి “నిన్ను నహుషుడి దుష్ప్రవర్తన బారిన పడకుండా 
కాపాడుతాను. ఇంద్రుడు నా ప్రయత్నంచేత తప్పక వెంటనే వస్తాడు” అని ఓదార్భగా. 


క. అది యెల్ల నెటి(గి కోపం । బొదవంగ నహుషుండు 'గురున కుచితమె యే న 
మ్ముదితం బిలిపింపంగ€ దన । సదనంబున నునుచు' టనియె సంక్షుభితుందై. 153 
ప్రతిపదార్థం: అది+ఎల్లన్‌= అదంతా; ఎటి(గి= తెలిసి; కోపంబు+ఒదవయగన్‌= కోపం పుట్టగా; నహుషుండు; సంక్షుభితుండు+ఐ= 


కలతపడినవాడయి; ఏను= నేను; ఆ+ముదితన్‌= ఆ ఇంతిని- శచిని; పిలిపింపంగన్‌= పిలిపించగా; తన సదనంబునన్‌= తన 
ఇంటిలో; ఉనుచుట= ఉంచటం; గురునకున్‌= బృహస్పతికి; ఉచితమె?= తగునా?; అనియెన్‌. 


తాత్సర్యం: అదంతా తెలిసి, కోపంతో నహుషుడు కలత చెంది 'నేను ఆ శచిని పిలిపిస్తే తన ఇంటిలో ఉంచటం 
బృహస్పతికి తగునా?' అన్నాడు. 


చ. అనుడు మునీంద్రులున్‌ సురలు 'నక్కట నీ మహనీయ గౌరవం 

బునకు( బరాంగనం గవయుబుద్ది జనించుట యీడుగాదు' నా 

విని, 'మును పూని యిమ్మెయి వివేకము గౌతముభార్య( బాకశా 

సను డెడం గోరుచో( గబిప( జాలర మీ రది యెట్లు సెప్పు(డా!' 154 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనినంతనే; ముని+ఇం(ద్రులున్‌= మునిశ్రేష్టులూ; సురలున్‌= దేవతలూ; అక్కట= అయ్యో; నీ 
మహనీయ గౌరవంబునకున్‌= నీ మహా మహత్తానికి; పర+అంగనన్‌= పరస్త్రీని; కవయు బుద్ది= కూడాలనే తలపు; 
జనించుట= పుట్టటం; ఈడు+కాదు= సరి కాదు; నాన్‌= అనగా; విని; మును= పూర్వం; పాకశాసను(డు= పాకుడనే 
రాక్షసుడిని చంపినవాడు- ఇంద్రుడు; గౌతముభార్యన్‌= గౌతమ ముని భార్యను - అహల్యను; ఎడన్‌= హృదయంలో; 
కోరుచోన్‌= కామించినప్పుడు; మీరు; పూని= ప్రయత్నించి; ఈ+మెయి వివేకమున్‌= ఈ విధమైన జ్ఞానం; కఖుపన్‌+చాలరు+అ= 
బోధించలేకపోయారా?; అది+ఎట్టు+చెప్పుండా!= అది ఎట్లాగో చెప్పండి. (ఏ విధంగా సమర్థించుకొనగలరో చెప్పండి అనిభావం.) 


తాత్పర్యం: అనగానే మునివరులూ, దేవతలూ 'అయ్యో! సీ మహామహత్తానికి పరస్త్రీని కూడాలనే తలంపు 
పుట్టటం తగదు” అనగా నహుషుడు విని “పూర్వం ఇంద్రుడు గొాతమమహర్షిభ్రార్యఅయిన అహల్యను హృదయంలో 
కామించినప్పుడు మీరు ప్రయత్నించి అతనికి ఇటువంటి జ్ఞానం బోధించలేకపోయారా? అది ఎట్లాగో చెప్పండి. 


విశేషం: ఇంద్రుడు గౌతముడి భార్యయైన అహల్యను కామించి అర్హరాత్రి కోడియె గౌతమాశ్రమ సమీపంలో కూయగా, 
గాతముడు తెల్లవారిన దనుకొని స్నానార్థం వెళ్ళాడు. అప్పుడు ఇం(ద్రుడు ఆశ్రమంలో (ప్రవేశించి అహల్యను కూడాడు. 


వ. అనుచు నతండు కోపించిన, భయంబుంగొని వార లా పొలోమి నతని పాలికిం దోడ్కొని వచ్చువారై పూని 
బృహస్పతికడకుం జని యద్దేవి వినుచుండ నిట్లనిరి. 155 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుచున్‌; అతండు= నహుషుడు; కోపించినన్‌; వారలు= ఆ మునులు, దేవతలు; భయంబున్‌+కొని= 
భయపడి; ఆ పౌలోమిన్‌= ఆ శబీదేవిని; అతని పాలికిన్‌= అతడి వద్దకు; తోడ్కొని వచ్చువారు+ఐ= తీసికొని రాగోరినవారయి; 
పూని= ప్రయత్నించి; బృహస్పతి కడకున్‌= బృహస్పతి దగ్గరకు; చని= వెళ్ళి; ఆ+దేవి= ఆ శచి; వినుచున్‌+ఉండన్‌= 
వింటూండగా; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: అంటూ నహుషుడు కోపపడగా, ఆ మునులు, దేవతలు భయపడి శబీదేవిని అతడి వద్దకు తీసికొని 
రావాలని పూని బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఆ శచి వింటూండగా ఇట్టా అన్నారు. 


క. “నహుషుండు మహేంద్ర పదవీ | సహితుండు; శచికిన్‌ వరింప( జను నాతని; లో 

కహితంబు గాంగ6 బుచ్చుము | మహాత్మ! తచ్చిత్తమున యమర్షం బడంగన్‌. 156 
ప్రతిపదార్థం: నహుషుండు; మహేంద్ర పదవీ సహితుండు= మహేంద్ర పదవితో కూడుకొన్నవాడు; ఆతనిన్‌; వరింపన్‌= 
కోరటానికి; శచికిన్‌; చనున్‌= తగును; మహాత్మ!= మహానుభావా; తద్‌+చిత్తమున+అమర్షంబు= అతడి మనస్సునందలి 
కోపం; అడంగన్‌= పోయేటట్టు; లోకహితంబు+కాంగన్‌= లోకశ్రేయస్సు అయ్యేటట్టు; పుచ్చుము= పంపుము. 


తాత్పర్యం: “నహుషు డిప్పుడు మహేంద్ర పదవీ సమన్వితుడు. అతడిని వరించటం శచికి సముచితం. మహానుభావా! 
అతడి మనస్సులోని కోపం పోయేటట్టు, లోకాలకు మేలుకలిగేటట్లు ఆమెను పంపుము.” 


క. అనవుడు శోకం బడరంగ । ననిమిషగురు€ జూచి యిట్టులను శచి 'యటుపు 
చ్చిన దూటు రాదె? నను శుచి | యని మీ కొనియాడు టెల్ల నన్ఫతము గాదే? 157 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని దేవతలు, మునులనగా; శచి= శచీదేవి; శోకంబు= దుఃఖం; అడరంగన్‌= పొంగిరాగా; 
అనిమిషగురున్‌= దేవతల గురువైన బృహస్పతిని; చూచి; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నది; ననున్‌= నన్ను; అటు 
పుచ్చినన్‌= ఆ నహుషుడున్న చోటికి పంపితే; దూణు-రాదె= అపనింద కలుగదా! (పాపం కాదా? దోషం పుట్టదా?); ననున్‌= 
నన్ను; శుచి= పవిత్రురాలు; అని= అంటూ; మీ కొనియాడుట+ఎల్లన్‌= మీ పొగడటమంతా; అనృతము+కాదే!= కల్లబొల్లి 


(అబదరుకాదా? 
ఠా 


తాత్సర్యం: దేవతలు ఆ విధంగా అనగానే శచీదేవి దుఃఖంతో తల్లడిల్లుతూ బృహస్పతితో ఇట్టా పలికింది. “నన్ను 
మీరు నహుషుడి వద్దకు పంపితే దోషం కాదా? నిందరాదా? పాపంకాదా? మీ రందరూ ఇన్నాళ్ళబట్టి పవిత్రురాల 
నని నన్ను పొగడటమంతా కల్లబొల్లి మాటలేనా? 


వ. అనిన విని దరహసితవదనుం డగుచు. బురుహూత పురోహితుండు. 158 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శచీదేవి పలుకగా; పురుహూత పురోహితుండు= ఇంద్రుడి గురువు బృహస్పతి; విని; దరహసిత 
వదనుండు+అగుచున్‌= చిరునవ్వుతోడి ముఖం కలవాడవుతూ. 


తాత్పర్యం: అని శచీదేవి పలుకగా బృహస్పతి విని చిరునవ్వు నవ్వుతూ. 


క. 'నహుషుండు పనుచువాం డటె! | విహితానుష్టానపరులు వీరటె!తా లో 
కహితం బటె! యిది మనకున్‌ | మహనీయమ కాక యెట్లు మాన(గవచ్చున్‌?' 159 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 59 


ప్రతిపదార్థం: నహుషుండు; పనుచువా(డు+అటె!= ఆజ్ఞాపించే వాడట!; వీరు= ఈ మునులు, వేల్పులు; విహిత+ 
అనుష్టానపరులు+అటె!= విధిని ఆచరించడంలో ఆసక్తి కలవారట!; తాన్‌= అది; లోకహితంబు+అటె!= లోకానికి మేలట!; 
ఇది; మనకున్‌; మహనీయము+అ కాక= గొప్పపనేకాక; ఎట్టు మాన(గన్‌+వచ్చున్‌?= ఎట్టా మానగలం? 


తాత్సర్యం: 'నహుషుడు ఆజ్ఞాపించేవాడట! ఈ మునులు, వేల్పులు విధిని ఆచరించటంలో ఆసక్తి కలవారట! అది 
లోకానికి మేలు కూర్చేదట! ఇంతటి గొప్ప పనిని మనం చేయకుండా ఎట్లా ఉండగలం! 


విశేషం: బృహస్పతి వారి మాటలను విపరీత లక్షణచేత అధిక్షేపించటం గమనించతగింది. 
వ. అని యుల్లసం బాడి యనిమిషులను బుషులను జూచి యిట్లనియె. 160 


ప్రతిపదార్థం: అని; ఉల్లసంబు+అడి= ఎత్తిపొడిచి; అనిమిషులను= దేవతలను; బుషులను= మునులనూ; చూచి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ఎత్తిపొడిచి బృహస్పతి దేవతలనూ, మునులనూ చూచి ఇట్లా అన్నాడు. 
అర భా 


తే. “శరణు సొచ్చిన రక్షింప6 జాలియుండి । కడపి పుచ్చిన నూర్చ్వలోకములు దప్పుం 
బుణ్యకర్మంబు లఫలత. బొందు నన(డె | కమలగర్జుండు దొల్లి జగద్దితముగ?' 161 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; కమలగర్భుండు= (బ్రహ్మ; జగత్‌+హితముగన్‌= లోకశ్రేయస్సుగా; శరణు+చొచ్చినన్‌= శరణని 
వస్తే; రక్షింపన్‌+చాలి+ఉండి= కాపాడగలిగి ఉండీ; కడపి పుచ్చినన్‌= పొమ్మని పంపేస్తే; ఊర్ద్వ లోకములు= పైలోకాలు - 
పుణ్యలోకాలు; తప్పున్‌= ఉండవు; పుణ్యకర్మంబులు= పుణ్యకార్యాలు; అఫలతన్‌+పొందున్‌= ఫలించవు; అనండ?= అనలేదా? 


తాత్పర్యం: 'పూర్వం బ్రహ్మ లోకశ్రేయస్సు కాంక్షించి, శరణన్న వారిని కాపాడగలిగి ఉండీ పొమ్మని పంపేస్తే 
పుణ్యలోకాలు ఉండవనీ, పుణ్యకార్యాలు ఫలించవనీ అనలేదా?” 


వ. అని యనురూపాలాపంబుల నిషేధింప, వార “లట్లేని. గర్తవ్యం బెయ్యది యూహింపు' మనిన, 'నద్దేవి 
నహుషుకడకుం జని సముచితంబుగా. దదీయ సాంగత్యంబున కెడవలికికొని వచ్చునది; యటమీ(ద మన 
మందబముం బురందరున కభ్యుదయం బగుతెబింగాచరించువారి మనుటయు, వాచస్పతి వచనంబులకు 
సంతసించి సుర సంయమి సంఘంబు లరిగిన యనంతరంబ. 162 


ప్రతిపదార్థం: అని; అనురూప+ఆలాపంబులన్‌= తగిన మాటలతో; నిషేధింపన్‌= (త్రోసిపుచ్చగా; వారలు= ఆ మునులూ, 
దేవతలూ; అట్టు+ఏనిన్‌= అట్లా అయితే; కర్తవ్యంబు= చేయదగినది; ఎయ్యది= ఏదో; ఊహింపుము= ఆలోచించుము; 
అనినన్‌; ఆ+దేవి= ఆ శచి; నహుషు కడకున్‌= నహుషుడి వద్దకు; చని= వెళ్ళి; సముచితంబుగాన్‌= తగిన విధంగా; తదీయ 
సాంగత్యంబునకున్‌= అతనితో కలయికకు; ఎడ+పలికికొని వచ్చునది= వ్యవధి కావాలని చెప్పి రావాలి; అట మీ(దన్‌= ఆపై; 
మనము+అందణమున్‌= మనమంతా; పురందరునకున్‌= ఇంద్రుడికి; అభ్యుదయంబు+అగు తెజంగు= శుభం కలిగే విధం; 
ఆచరించువారము= చేద్దాము; అనుటయున్‌= అనగానే; సుర సంయమి సంఘంబులు= దేవతల, మునుల సమూహాలు; 
వాచస్పతి వచనంబులకున్‌= బృహస్పతి మాటలకు; సంతసించి= సంతోషించి; అరిగిన+అనంతరంబు+అ= వెళ్ళిన వెంటనే. 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని తగిన మాటలతో (త్రోసిపుచ్చగా, వారు 'అట్లా అయితే కర్తవ్యమేదో ఆలోచించుము' అనగా, 
'ఆదేవి నహుషుడి వద్దకు వెళ్ళి తగినట్టుగా అతడితోడి కలయికకు వ్యవధి కావాలని అడిగి రావాలి. తరువాత 
మనమందరం ఇంద్రుడికి అభ్యుదయం కలిగే విధం చేద్దాం” అనగా, దేవతల మునుల సమూహాలు బృహస్పతి 
మాటలకు సంతోషించి వెళ్ళారు. వెంటనే. 


క _ పాలోమియు నా నహుషుని । పాలికి- జనుటయు, నతండు భావజ వికృతి 
వ్యాలోల మానసుం డయి । లీలా సంభావనా లలిత ముఖు( డయ్యెన్‌. 163 
ప్రతిపదార్థం: పౌలోమియున్‌= శవచీదేవియూ; ఆ నహుషుని పాలికిన్‌= ఆ నహుషుడి వద్దకు; చనుటయున్‌= వెళ్ళగా; 


అతండూ= ఆ నహుషుడు; భావజ వికృతి వ్యాలోల మానసుండు+అయి= మన్మథ వికారంచేత సంచలించిన మనస్సు 
కలవాడయి; లీలా సంభావనా లలిత ముఖుండు= విలాస భావాలతో అందమైన ముఖం కలవాడు; అయ్యెన్‌. 


తాత్పర్యం: శబీదేవియూ ఆ నహుషుడి వద్దకు వెళ్ళగా, అతడు మన్మథ వికారంచేత సంచలించిన మనస్సు 
కలవాడయి, విలాస భావ సుందరమైన ముఖం కలవాడు అయ్యాడు. 


వ. అట్టియెడ. 164 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
ఉ. అల్లన యింతి యిట్లనియె 'నారసి వాసవు కల్మిలేమియుం 

దెల్లముగా నెటింగికొని తే(కువలే కిట వచ్చు టొప్పు; నా 

యుల్లము శంకితం బగుచు నుండగ వేగిరపాటు మేలె? నీ 

వెల్ల నెటుంగు; దిప్పు డెడ యిచ్చుట యుక్తము నాకు జూడంగన్‌. 165 
ప్రతిపదార్థం: ఇంతి= స్రీ - శచి; అల్లన= మెల్లగా; ఇట్టు+అనియెన్‌; వాసవు కల్మి లేమియున్‌= ఇంద్రుడు ఉండటం; 
లేకపోవటం; ఆరసి= విచారించి; తెల్లముగాన్‌= స్పష్టంగా; ఎజింగికొని= తెలిసికొని; తేకువ లేక= భయం లేకుండా; ఇట 
వచ్చుట+ఒప్పున్‌= ఇక్కడికి రావటం బాగుంటుంది; నా ఉల్లము= నా మనస్సు; శంకితంబు+అగుచున్‌+ఉండ(గన్‌= సందేహంతో 


భయపడుతూ ఉండగా; వేగిరపాటు= తొందరపడటం; మేలె?= మంచిదా?; నీవు; ఎల్లన్‌= అంతా; ఎజుంగుదు(వు); నాకున్‌; 
చూడంగన్‌; ఇప్పుడు; ఎడ= వ్యవధి; ఇచ్చుట; యుక్తము= మంచిది. 


తాత్సర్యం: శచి అతనితో మెల్లగా ఇలా అన్నది. “ఇంద్రుడు ఉన్నాడో లేడో బాగా విచారించి స్పష్టంగా తెలిసికొని 
నిర్భయంగా ఇక్కడికి రావటం బాగుంటుంది. నా మనస్సు శంకతో జంకుతూ ఉండగా తొందరపడటం మేలా? 
నీకంతా తెలుసు. ఇప్పుడు నాకు వ్యవధి ఇవ్వటం మంచిదని నా అభిప్రాయం”. 


వ. అని యొడంబలిచి కొండొకకాలం బెడ వలికికొని యింద్రాణియు మగుడం జనుదెంచె; నమరగణంబును 
మునిజన సహితంబుగ విష్ణుదేవు పాలికి రహస్యవృత్తిం బోయి, జిష్టుని దురితంబు వాపుట గోరిన, శౌరి 
కరుణాయత్తచిత్తుందై. 166 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 61 


ప్రతిపదార్థం: అని; ఒడంబణిచి= సమ్మతింపజేసి; కొండొక కాలంబు= కొంతకాలం; ఎడ+పలికికొని= వ్యవధి నడుగుకొని; 
ఇం(ద్రాణియున్‌= శబీదేవియు; మగుడన్‌+చనుదెంచెన్‌= మరలి వచ్చింది; అమర గణంబులును= దేవతా సమూహాలునూ; 
ముని జన సహితంబుగన్‌= మునిజనులతో కూడా; విష్ణుదేవు పాలికిన్‌= విష్ణుదేవుడి వద్దకు; రహస్య వృత్తిన్‌= రహస్య 
వ్యాపారంతో; పోయి; బిష్షుని దురితంబు= ఇంద్రుడి (బ్రహ్మహత్యాపాపం; పాపుటన్‌= పోగొట్టటం; కోరినన్‌= కోరగా; శౌరి= 
విష్ణుడు; కరుణా+ఆయత్తచిత్తుండు+ఐ= దయకు అధీనమైన మనస్సు కలవాడయి. 


తాత్సర్యం: అని ఒప్పించి కొంతకాలం వ్యవధి అడిగి శచి తిరిగి వచ్చింది. దేవతలు మునులతో కూడా రహస్యంగా 
విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఇంద్రుడి పాపం పోగొట్టుమని కోరగా, విష్ణువు దయాధీన మనస్కుడయి. 
(ac) శా, లు అయ £9 


క. “'హయమేధంబున నాకుం । బ్రియ మొనరింపంగ వృత్రభేదికిం బుణ్యో 
దయ మగు” నావుడు వారలు । రయమున( జని రందటుం బురందరు కడకున్‌. 167 
ప్రతిపదార్థం: హయమేధంబునన్‌= అశ్వమేధయాగంచేత; నాకున్‌; ప్రియము+జఒనరింపంగన్‌= సంతోషం కలిగిస్తే; వృత్ర 


భేదికిన్‌= ఇంద్రుడికి; పుణ్య+ఉదయము+అగున్‌= పుణ్యం కలుగుతుంది; నావుడున్‌= అనగానే; వారలు; అందటున్‌; 
పురందరు కడకున్‌= ఇంద్రుడి దగ్గరకు; రయంబునన్‌= వేగంగా; చనిరి= వెళ్లారు. 


తాత్పర్యం: “అశ్వమేధయాగం చేసి నాకు ప్రీతి కలిగిస్తే ఇంద్రుడికి పుణ్యం లభిస్తుంది” అనగానే వారందరూ 
ఇంద్రుడి దగ్గరకు వేగంగా వెళ్ళారు. 


ఇంద్రుండు నహుషు తేజోవిశేషంబు సూచి మటు(గువడుట (సం. 5-13-16) 


క చని యతని నశ్వమేధం । బున గల్మషరహితు. జేయ( బురుహూతుండుం 

దన పురికి నరిగి నహుషుం । గని తత్తేజోవిశేషకంపితు6 డయ్యెన్‌. 168 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; అతనిన్‌; అశ్వమేధంబునన్‌= అశ్వమేధ యాగంచేత; కల్మషరహితున్‌+చేయన్‌= నిష్పాపుడిని 
చేయగా; పురుహూతుండున్‌= ఇం(ద్రుడునూ; తన పురికిన్‌= తన పట్టణానికి; అరిగి= వెళ్ళి; నహుషున్‌+కని= నహుషుడిని 
చూచి; తద్‌+తేజస్‌(:)+విశేష కంపితుండు= అతడి తేజస్సు యొక్క ఆధిక్యంచేత చలించినవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్సర్యం: వెళ్ళి, అతడిని అశ్వమేధయాగంచేత పాపరహితుడిని చేయగా, ఇంద్రుడు తన పట్టణానికి వెళ్ళి, 

నహుషుడిని చూచి అతని తేజోవిశేషానికి భయకంపితుడయ్యాడు. 

వ. _ ఇట్లు వృత్రారి తన బ్రహ్మహత్య వాయుటయేకాని నహుషునంత బలంబు లేమింజేసి భయా కులితచిత్తుండై. 
169 


ప్రతిపదార్థం: ఇట్లు; వృత్ర+అరి= వృత్రుని శత్రువు - ఇంద్రుడు; తన బ్రహ్మహత్య= తన (బ్రహ్మహత్యాపాపం; పాయుటయే 
కాని= పోగొట్టుకొనటమే కాని; నహుషు+అంత బలంబు= నహుషుడిబలం అంతబలం; లేమిన్‌+చేసి= లేకపోవటంచేత; 
భయ+ఆకులిత చిత్తుండు+ఐ= భయంచేత కలతచెందిన మనస్సు కలవాడయి. 


తాత్సర్యం: ఈ విధంగా ఇంద్రుడు తన బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకొనటమేకాని, నహుషుడి కున్నంత బలం 
తనకు లేకపోవటంచేత భయంతో కలతచెందిన మనస్సు కలవాడై. 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. _ ఎందేనిం జనియె నాతని । సుందరియును నెమ్మనమున శోకోద్రేకం 
బొంది “పురందరు( డరిగిన | కందువ యే నిప్పు డెట్లు గాంతునొ? యనుచున్‌. 170 


ప్రతిపదార్థం: ఎందున్‌+ఏనిన్‌= ఎక్కడికో; చనియెన్‌= వెళ్ళాడు; ఆతని సుందరియును= ఆతని భార్యయైన శచియు; 
నెజ+మనమునన్‌= నెమ్మదిలో; శోక+ఉద్రేకంబు= దుఃఖాతిశయం; ఒంది= పొంది; పురందరుండు= ఇంద్రుడు; అరిగిన 
కందువ= వెళ్ళినచోటు; ఏను= నేను; ఇప్పుడు; ఎట్టు; కాంతునొ?= కనుగొంటానో?; అనుచున్‌. 


తాత్సర్యం: ఎక్కడికో వెళ్ళాడు. అతడి భార్యఅయిన శచీదేవి తన మనస్సులో దుఃఖాతిశయం పొంది “ఇంద్రుడు 
వెళ్ళిన చోటు నే నిప్పు డెట్లా తెలిసికొంటానో అని అనుకొంటూ. 


వ. నిశాసమయంబున నుపశ్రుతి నారాధించిన( దదీయాధి దేవత 'నీ సత్యంబువలన నీ మగనిం గను'దని చెప్పి, 
యనంతరంబ సాకారయై పొడసూపిన. బౌలోమి 'నీవెవ్వ”రవని యడిగిన, నదియును “భవత్పాతివ్రత్య 
సత్య శౌచంబులకు( బ్రియంబంది వచ్చితి; నుపశ్రుతి' నని చెప్పి, 'నీకుం బాకశాసనుం జూపెదర'మ్మని తోడ్కొని 
హెమవంతంబు నుత్తరంబున మంజుమంతంబను మహాశైలంబున కరిగి, దానియందు శతయోజన 
విస్తీర్ణంబైన యొక్క సరోవరంబు సొచ్చి, యచ్చట నుల్లసిల్లు పంచవర్ణ కమనీయంబులగు కమలంబులలో 
నొక్క నాళంబు భేదించి, ముందట. బ్రవేశించె; నింద్రాణియుం దోడన చని తదీయ తంతుమధ్యంబున 
సూక్ష్యరూపంబున నున్న సురపతిం గన్నంత, నయ్యుపశ్రుతి యదృశ్యం బగుటయు. 171 


ప్రతిపదార్థం: నిశా సమయంబునన్‌= రాత్రివేళ; ఉప(శ్రుతిన్‌= పలుకుల ద్వారా శుభాశుభాలను సూచించే దేవతను; 
ఆరాధించినన్‌= పూజించగా; తదీయ+అధిదేవత= ఆ ఉప(శ్రుతికి సంబంధించిన అధిష్టానదేవత; నీ సత్యంబు వలనన్‌; నీ 
మగనిన్‌ కనుదు(వు)+అని చెప్పి= చూస్తావని చెప్పి; అనంతరంబు+అ= వెంటనే; స+ఆకార+ఐ= రూపంతో కూడినదై; 
పొడసూపినన్‌= (ప్రత్యక్షంకాగా; పౌలోమి= శచి; నీవు+ఎవ్వరవు+అని+అడిగినన్‌= అదియును; భవత్‌+పాతివ్రత్య, సత్య, 
శౌచంబులకున్‌= నీ పాతివ్రత్యానికీ, సత్యానికీ, శుచిత్వానికీ; ప్రియంబు+అంది= సంతోషించి; వచ్చితిన్‌; ఉపశ్రుతిన్‌; అని 
చెప్పి; నీకున్‌; పాకశాసనున్‌= ఇంద్రుడిని; చూపెదన్‌, రమ్ము+అని= చూపిస్తారు రా అని; తోడ్కొని= వెంటబెట్టుకొని; 
హిమవంతంబు+ఉత్తరంబునన్‌= హిమవత్సర్వతానికి ఉత్తరంగా; మంజామంతంబు+అను; మహత్‌ (మహా) శైలంబునకున్‌= 
మంజామంతమనే పెద్ద పర్వతం దగ్గరకు; అరిగి= వెళ్ళీ; దానియందున్‌; శత యోజన విస్తీర్లంబు+ఐన= నూ రామడల 
వైశాల్యం కల; ఒక్క సరోవరంబు+చొచ్చి= ఒక కొలనిలో ప్రవేశించి; అచ్చటన్‌; ఉల్లసిల్లు= వికసించే; పంచ వర్ల కమనీయంబులు+ 
అగు= అయిదు రంగులచేత అందమైనవగు; కమలంబులలోన్‌= పద్మాలలో; ఒక్క నాళంబున్‌= ఒక కాడను; భేదించి= చీల్చి; 
ముందటన్‌= ముందుగా; (ప్రవేశించెన్‌; ఇంద్రాణియున్‌= శచీదేవియు; తోడన్‌+అ= వెంటనే; చని; తదీయ తంతు మధ్యంబున= 
దాని సూత్రం నడుమ; సూక్ష్మ రూపంబునన్‌= సూక్ష్మాకారంతో; ఉన్న; సురపతిన్‌= ఇంద్రుడిని, కన్న+అంతన్‌= చూచిన 
తరువాత; ఆ+ఉప(శ్రుతి; అదృశ్యంబు+అగుటయున్‌= మాయం కాగా. 


తాత్సర్యం: రాత్రివేళ ఉప(శ్రుతిని పూజించగా, దాని అధిష్టాన దేవత 'నీ సత్యం వల్ల నీవు నీ భర్తను చూస్తా' వని 
చెప్పి, వెంటనే నిజాకారంతో (ప్రత్యక్షం కాగా, శచీదేవి 'నీవెవ్వరవు?' అని అడిగింది. అది 'నేను ఉపశ్రుతిని. నీ 
పాతివ్రత్యానికీ శుచిత్వానికీ సంతోషించి వచ్చాను” అని చెప్పి, 'నీకు ఇంద్రుడిని చూపిస్తాను, రా అని వెంట 
బెట్టుకొని హిమవంతానికి ఉత్తరంగా ముంజుమంత మనే పెద్ద పర్వతం వద్దకు వెళ్ళి, దానియందు నూరామడల 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 63 
వైశాల్యంకల ఒక కొలనిలో ప్రవేశించి, అక్కడ వికసించిన అయిదు రంగుల సుందర పద్మాలలో ఒకదాని కాడను 


చీల్చి తాను ముందు ప్రవేశించింది. శచీదేవి కూడా వెంటనే వెళ్ళి దాని దారాల నడుమ సూక్ష్మరూపంతో ఉన్న 
ఇంద్రుడిని చూచింది. వెంటనే ఆ ఉపష్మ్శశుతి మాయమైపోయింది. 


విశేషం: భవత్సాతివ్రత్య శౌచంబులకు - అని వావిళ్ళవారి (ప్రతి. “ముంజివంతిమని మున్నంగి శర్మ పరిష్కృతమైన (ప్రతిలోను, 
తెలుగు విశ్శవిద్యాలయ(ప్రతిలోను ఉండగా, మంజుమంతమని వావిళ్ళ (ప్రతి. జొత్తరాహ దాక్షిణాత్య సంస్కృత భారత 
ప్రతులలో దేనిలోనూ ఆ పర్వతం పేరే లేదు. పైగా మూలంలో శచి హిమవంతం దాటి ఉత్తర పార్చాానికి వెళ్ళి, బహుయోజన 
విస్సృతమైన సముదద్రాన్నీ, అందులో ఒక మహాద్వీపాన్నీ, అక్కడ నానా పక్షి సమన్వితమైన ఒక సరస్సునూ చూచినట్టు ఉన్నది. 


“'హిమనన్త మతిక్రన్యు ఉత్తరం పార్వ మాగమత్‌, 
సముద్రం చ సమాసాద్య బహు యోజన విసృృతమ్‌. 
ఆససాద నుహాద్వీపం నానాద్రును లతా యుతమ్‌, 


తత్రాపశ్యత్‌ సరో దివ్యం నానా శకునిభిర్యుతమ్‌. (ఉద్యోగ. 15-6,7.) 


క. _ పతిసన్నిధి వదసి మహా । ద్దుత మందెడు శచి తదీయ పూర్వ సుకర్మ 
స్తుతి సేయుచు నిలిచిన, నత6। డతివం గని సంభృతాదరాత్సుం డగుచున్‌. 172 


వాది 


ప్రతిపదార్థం: పతి సన్నిధి+పడసి= భర్త సన్నిధిని పొంది; మహత్‌(మహా)+అద్భుతము+అందెడు శచి= మిక్కిలి ఆశ్చర్యపడే 
శచి, తదీయ పూర్వ సుకర్మ స్తుతి+చేయుచున్‌= ఆతడి వెనుకటి మంచి పనుల పొగడ్త చేస్తూ; నిలిచినన్‌= ఉండగా; 
అతండు; అతివన్‌= (స్తీని-భార్యను; కవి, సంభృత+ఆదర+ఆత్ముండు+అగుచున్‌= సంపూర్ణమైన ఆదరంతో కూడిన మనస్సు 
కలవాడవుతూ. 


తాత్పర్యం: భర్త సమీపానికి వెళ్ళిన శచీదేవి మిక్కిలి ఆశ్చర్యపడుతూ అతడి వెనుకటి సత్కర్మలను పొగడుతూ 
ఉండగా, అతడు భార్యను చూచి మిక్కిలి ఆదరంతో కూడిన మనస్సు కలవాడై, 


ఉ. “ఇచ్చట నేను నిల్లు టిది యెట్టు లెటింగితి? నన్ను గాన నీ 
వచ్చిన కార్య మేమి? యనవద్యగుణోత్తర ! చెప్పు' నావుడుం 
బొచ్చెము లేక యా నహుషు పోయిన పోకలు, వానికిం దగం 
జెచ్చెరం గాలయాపనము సేసిన భంగియు. జెప్పె దేవియున్‌. 173 


ప్రతిపదార్థం: అనవద్య గుణ+ఉత్తర!= అనింద్యాలైన గుణాల చేత శ్రేష్టురాలా! శచీ! నేను; ఇచ్చటన్‌; నిల్చుట+ఇది; 
ఎట్టులు+ఎజింగితి(వి); నన్నున్‌; కానన్‌= చూడడానికి; నీ వచ్చిన కార్యము+ఏమి= నీవు వచ్చిన పని యేమిటి? చెప్పు(ము); 
నావుడున్‌= అనగానే; దేవియున్‌= శబీదేవియూ; ఆ నహుషు పోయిన పోకలున్‌= ఆ నహుషుడు (ప్రవర్తించిన విధమూ; వానికిన్‌; 
తగన్‌= ఒప్పుగా, చెచ్చెరన్‌= శీఘ్రంగా; కాలయాపనము+చేసిన భంగియున్‌= కాలక్షేపం చేసిన విధమూ; పొచ్చెము లేక= కొరత 
లేకుండా; చెప్పెన్‌= చెప్పింది. 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'గుణవతులలో ఉత్తమురాలా! శచీ! నే నిక్కడ ఉన్నట్లు నీ కెలా తెలిసింది? నీవు నన్ను చూడవచ్చిన 
పనేమి? చెప్పుము” అనగానే శచీదేవి ఆ నహుషుడు పోయిన పోకడలూ, వాటికి ఒప్పుగా వెంటనే కాలక్షేపం చేసిన 
విధమూ పొల్లుపోకుండా చెప్పింది. 


వ. చెప్పి యుపశ్రుతి తెబింగును నతని కెటింగించి 'దేవా! నీ విత్తభింబ్రకాశుండవై భవత్ర్రతాపంబున నహుషునకు( 
బరాభవం బొనరించి నన్ను రక్షింపక తక్కిన, నుక్కివుండగు నతని పాప నిశ్చయంబున నాపద వచ్చు ననిన 
విని వల్లభకు దివిజవల్లభుం డిట్లనియె. 174 


ప్రతిపదార్థం: చెప్పి; ఉపశ్రుతి తెజంగును= ఉప(శ్రుతి విధమూ; అతనికిన్‌; ఎటింగించి= తెలిపి; దేవా!; నీవు; ఈ+తజీన్‌= 
ఈ సమయంలో; ప్రకాశుండవు+ఐ= బయటపడి; భవత్‌+(ప్రతాపంబునన్‌= నీ పరాక్రమం చేత; నహుషునకున్‌; పరాభవంబు= 
అవమానం; ఒనరించి= చేసి; నన్నున్‌; రక్షింపక తక్కినన్‌= కాపాడకపోతే; ఉక్కివుండు+అగు= కపటి అయిన; అతని పాప 
నిశ్చయంబునన్‌= అతని దుష్ట నిర్ణయం చేత; ఆపద వచ్చున్‌= కష్టం కలుగుతుంది; అనినన్‌; విని; దివిజ వల్లభుండు= 
దేవరాజు- ఇంద్రుడు; వల్లభకున్‌= భార్యకు - శచికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఆ రీతిగా చెప్పి, ఉప(శ్రుతి వృత్తాంతం కూడా అతడికి తెలిపి, 'దేవా! నీ విప్పుడు వెలువడి నీ 
ప్రతాపంచేత నహుషుడిని అవమానించి నన్ను రక్షించకపోతే, వంచకుడైన అతడి దుష్ట నిర్ణయం చేత ఆపద 
సంభవిస్తుంది" అనగా విని ఇంద్రుడు భార్యతో ఇట్లా అన్నాడు. 


క. “ఆ నహుషు బాహుగర్వ మ । నూనంబై యున్నయది సముజ్ఞ్వల ముని స 

మ్మాన ప్రవృద్ద మగుటను; । దానం గాలంబు వేచెదను జయమునకున్‌. 175 
ప్రతిపదార్థం: ఆ నహుషు బాహు గర్వము= ఆ నహుషుడి భుజబల గర్వం; సముజ్జ్వల ముని సమ్మాన (ప్రవృద్దము= మిక్కిలి 
ప్రకాశించే మునుల ఆదరంచేత ఎక్కువగా వృద్ది పొందింది; అగుటన్‌= అవటం చేత; అనూనంబు+ఐ+ఉన్న+అది= 


అనల్పంగా ఉన్నది; దానన్‌= అందుచేత; జయమునకున్‌= విజయానికి; కాలంబు వేచెదను= సమయం కనిపెట్టుకొని 
ఉంటున్నాను. 


తాత్పర్యం: 'ఆ నహుషుడి భుజబలగర్వం మునుల సముజ్జ్యలమైన ఆదరంచేత వృద్ది పొంది ఉండటం చేత 
అనల్పంగా ఉన్నది. అందుచేత అతడిని జయించటానికి కొంతకాలం వేచి ఉన్నాను.” 


చ. తటి యగు నంతకున్‌ రిపునుదగ్రత సైంచుట నీతి; నీవు నా 

కటిపిన యట్ల చేయుము; తగం జని యాతనిం గాంచి 'నన్ను నె 

త్తెజంగుననైనం బొంద(గ మదిం దలపో(తయ కల్లెనేనిం గ్ర 

చ్చటి 'మునివర్గ వాహనుండవై చనుదె మ్మను; మంత. దీటెడున్‌. 176 
ప్రతిపదార్థం: తటి+అగు+అంతకున్‌= సమయం అయ్యేదాకా; రిపు+ఉద(గ్రతన్‌= శత్రువుయొక్క ఉద్దతిని; సైయట= 


సహించటం; నీతి; నీవు; నా కజపిన+అట్టు+అ= నేను చెప్పినట్టే; చేయుము; తగన్‌= ఒప్పుగా; చని; అతనిన్‌; కాంచి= చూచి; 
నన్నున్‌; ఏ+తెజంగునన్‌+ఐనన్‌= ఏ విధంగా నైనా; పొందంగన్‌= కూడటానికి; మదిన్‌= మనస్సులో; తలపో(త+అ= ఉద్దేశమే; 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 65 


కల్లెన్‌+ఏనిన్‌= ఉంటే; (క్రచ్చు+అణన్‌= శీఘ్రంగా; మునివర్గ వాహను(డవు+ఐ= మునుల సమూహం వాహనంగా కలవాడవయి; 
చనుదెమ్ము= రమ్ము; అనుము; అంతన్‌+తీటెడున్‌= దానితో సమసిపోతాడు, ఆపదతీరిపోతుంది. 


తాత్సర్యం: 'సమయం వచ్చేదాకా శత్రుడి ఉద్దతిని సహించి ఉండటం రాజనీతి; నీవు నేను చెప్పినట్లే చేయుము. 
స్‌ు ఒప్పుగా అతడిని చూచి “నన్ను ఎట్లా అయినా పొందడానికే నీకు ఉద్దేశం ఉంటే, నీవు వెంటనే మునుల 
సమూహాన్ని వాహనం చేసికొని నా దగ్గరికి రమ్ము అనుము. దానితో వాడి పని అయిపోతుంది. 


ఆ. అనిన 'నట్ల కాకి యని పతి వీడ్కొని, । యింతి నహుషుపాలి కేంగుదెంచె; 

నతండు దమక మడర నద్దేవి. బెద్దయు । నాదరించి యిష్ట మడుగుటయును. 177 
ప్రతిపదార్థం: అనినన్‌; అట్టు+అ+కాక= అట్లాగే; అని; పతిన్‌= భర్తను; వీడ్కొని= విడిచి; ఇంతి= స్త్రీ - శచి; నహుషు 
పాలికిన్‌= నహుషుడి దగ్గరకు; ఏంగుదెంచెన్‌= వచ్చింది; అతండు= నహుషుడు; తమకము= మోహం; అడరన్‌= అతిశయించగా; 
ఆ+దేవిన్‌= ఆ శచీదేవిని; పెద్దయున్‌= మిక్కిలి; ఆదరించి= సంభావించి; ఇష్టము+అడుగుటయును= కోరిక అడగ్గా. 


తాత్సర్యం: అనగా అట్లాగే” అని భర్త దగ్గర సెలవుపుచ్చుకొని, శచీదేవి నహుషుడి దగ్గరకు వచ్చింది. నహుషుడు 
మోహం అతిశయించగా శబీదేవిని ఎంతో ఆదరించి తనపట్ల ఆమెకు గల కోరికను గురించి అడుగగా. 


వ. ఇంద్రాణియు నిట్లనియె: “మన నిరూపించిన సమయంబునకు. గొండొక తడవు గలదు. కాలం 
బగుటయు నిన్ను వరియించెద; నీవు మహాముని వాహనుండవు గావలయు. అది నాకు బ్రియంబు; 
నీకు ననన్య సామాన్యం బైన యానంబు తేజోవిశేషకరం బగు” ననిన, నప్పలుకులకు నహుషుండు 
ప్రహర్షచిత్తుందై. 178 

ప్రతిపదార్థం: ఇం(ద్రాణియున్‌= శచీదేవియూ; ఇట్లు అనియెన్‌; మన నిరూపించిన సమయంబునకున్‌= మనం నిర్ణయించుకొన్న 

సమయానికి; కొండొక తడవు= కొంచెం వ్యవధి; కలదు; కాలంబు+అగుటయున్‌= సమయం కాగానే; నిన్నున్‌; వరియించెదన్‌= 
కోరతాను; నీవు; మహత్‌(మహా)+ముని వాహనుండవు కావలయున్‌= నీవు మహర్షులు వాహనంగా కలవాడవు కావాలి; అది; 
నాకున్‌; ప్రియంబు= ఇష్టం; నీకున్‌; అనన్య సామాన్యంబు+ఐన యానంబు= ఇతరులకు ఎవ్వరికీలేని వాహనం; 


తేజస్‌(:)+విశేషకరంబు+అగున్‌= తేజస్సును అధికం చేసేది అవుతుంది. అనినన్‌; ఆ+పలుకులకున్‌= ఆ మాటలకు; 
నహుషుండు; ప్రహర్షచిత్తుండు+ఐ= మిక్కిలి సంతోషించిన మనస్సు కలవాడయి. 


తాత్సర్యం: శచీదేవి ఇట్లా అంది. “మనం ఏర్పరుచుకొన్న సమయానికి ఇంకా కొంచెం వ్యవధి ఉన్నది. సమయం 
అయినప్పుడు నిన్ను వరిస్తాను. నీవు మహర్షులు వాహనంగా కలవాడవు కావాలి. అది నాకు ఇష్టం. ఎవరికీ లేని 
వాహనం నీకు తేజస్సును వృద్ది పొందిస్తుంది.” అనగా, ఆ మాటలకు నహుషుడు మిక్కిలి సంతోషించిన మనస్సు 


కలవాడయి. 


ఆ.  'ఏను దక్క నొరుల కెవ్వరికైన న | వ్వాహనంబు నెక్క వశమె? నీకు 
సమ్మతంబు గాంగ సప్తర్షిగణము నా । యందలంబు మోవ నరుగుదెంతు. 179 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏను+తక్కన్‌= నేను తప్ప; ఒరులకున్‌+ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఇతరుల కెవరికైనా; ఆ+వాహనంబున్‌= ఆ 
వాహనాన్ని; ఎక్కన్‌+వశమె= ఎక్క తరమా? నీకున్‌; సమ్మతంబు+కాంగన్‌= నీకు ఇష్టం అయ్యేటట్టు; సప్త+బుషి గణము= 
ఏడుగురు మునుల సమూహం; నా+అందలంబున్‌= నా పల్లకీని; మోవన్‌= మోయగా; అరుగుదెంతున్‌= వస్తాను. 


తాత్సర్యం: 'నేను తప్ప ఇతరుల కెవ్వరికైనా అటువంటి వాహనం ఎక్కటానికి సాధ్యమవుతుందా? నీకు ఇష్టం 
అయ్యేటట్లు సప్తర్షులు నా పల్లకీ మోస్తూండగా వస్తాను.” 


క. అని వనిత( బంచి, యప్పుడ । మునులం బిలిపించి; మౌర్ట్యమున( దనకున్‌ వా 
హనముగం జేసి, యొకింతయు | ననుమానము లేక తిరిగె నత. డెల్లెడలన్‌. 180 


ప్రతిపదార్థం: అని; వనితన్‌= స్త్రీని (శచిని); పంచి= పంపి; అప్పుడు+అ= వెంటనే; మునులన్‌; పిలిపించి; మౌర్థ్యమునన్‌= 
మూర్ధత్వంతో; తనకున్‌; వాహనముగన్‌= వాహనంగా (పల్లకీ మోసేవారినిగా); చేసి; ఒక+ఇంతయున్‌= ఇంచుకైనా; అనుమానము 
లేక= సంకోచం లేకుండా; అతడు; ఎల్ల+ఎడలన్‌= అన్ని చోట్లా; తిరిగెన్‌. 


తాత్సర్యం: అని శచిని పంపివేసి వెంటనే అతడు మునులను పిలిపించి, మూర్థత్వంతో వారిని తనకు వాహనంగా 
(వాహకులుగా) చేసికొని, కొంచెం కూడా సంకోచం లేకుండా అన్ని చోట్లా తిరిగాడు. 


క చని పాలోమియు సురగురు€ | గని “నహుషుడు వేచియున్నక్రాలం బెడ లే; 
దనిమిషనాథున కిత్తజి । ననుగ్రహము సేయవలయు నవహితబుద్దిన్‌. 181 


ప్రతిపదార్థం: పౌలోమియున్‌= శచీదేవియు; చని; సురగురున్‌= దేవగురుడిని-బృహస్పతిని; కని; నహుషుండు; వేచి+ఉన్న 
కాలంబు= ఎదురు చూచే సమయం; ఎడ లేదు= దూరం లేదు; అనిమిషనాథునకున్‌= దేవేంద్రుడికి; ఈ+తటణిన్‌= ఇప్పుడు; 
అవహిత బుద్దిన్‌= ఏకా(గ్రమైన మనస్సుతో; అనుగ్రహము+చేయవలయున్‌= అనుగ్రహం చూపాలి. 


తాత్సర్యం: శచీదేవి వెళ్ళి బృహస్పతిని చూచి “నహుషుడు ఎదురు చూచే సమయం ఇంకెంతో దూరంలో లేదు. 
ఈ సమయంలో ఏకాగ్రమైన మనస్సుతో ఇంద్రుడిని అను గ్రహించాలి. 


వ. శరణాగతనైన నన్ను రక్షింపు, మనిన నతం డిట్లనియె. 182 


ప్రతిపదార్థం: శరణ+ఆగతన్‌+ఐన నన్నున్‌= శరణు కొరకు వచ్చిన నన్ను రక్షింపుము; అనినన్‌; అతండు; ఇట్టు: అనియెన్‌. 


తాత్సర్యం: శరణు కోరి వచ్చిన నన్ను రక్షించాలి” అనగా బృహస్పతి ఇట్టా అన్నాడు. 


క. “ఆ నహుషువలన నాపద । రానీ; నాతనికి నాతురత గావింపం 
బూని యొనర్దెద వేలిమి । దానను మునివాహనత గతస్టైర్యు( డగున్‌. 183 


ప్రతిపదార్థం: ఆ నహుషు వలనన్‌= ఆ నహుషుడి నుండి; ఆపద; రానీను= రానివ్వను; ఆతనికిన్‌; ఆతురత= పీడ; 
కావింపన్‌= కలిగించటానికి; పూని= ప్రయత్నించి; వేలిమి= హోమం; ఒనర్చెదన్‌= చేస్తాను; దానను= ఆ హోమంచేతనూ; ముని 
వాహనతన్‌= మునులు వాహనంగా కలవాడవటం చేతా, గత స్టైర్యుడు+అగున్‌= పోయిన నిలకడ కలవాడవుతాడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 67 


తాత్సర్యం: 'ఆ నహుషుడి వలన నీకు ఆపద రానివ్వను; అతడికి ఆపద కలిగేటట్టు నేను ప్రయత్నించి హోమం 
చేస్తాను. దానివలనా, మునివాహనత్వం వలనా అతడు నిలకడ కోల్పోతాడు. 


క. వెరవున నీ పతి యునికియు । నరసెద'ినని యూరడించి, యప్పుడ వైశ్వా 
నరు నర్దితు జేసి, పురం । దరు తెజంగుం జెప్పి యతని దడవం బనిచెన్‌. 184 


ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; నీ పతి+ఉనికియున్‌= నీ భర్త ఉనికినీ; అరసెదన్‌= చూస్తాను; అని; ఊరడించి= 
ఓదార్చి; అప్పుడు+అ= వెంటనే; వైశ్యానరున్‌= అగ్నిని; అర్భితున్‌+చేసి= పూజించి; పురందరు తెజంగున్‌= ఇంద్రుడి విధం; 
చెప్పి; అతనిన్‌= ఇంద్రుడిని; తడవన్‌= వెదకడానికి; పనిచెన్‌= పంపాడు. 


తాత్సర్యం: 'ఉపాయంతో నీ భర్త ఉన్న చోటు చూస్తాను అని ఊరడించి, వెంటనే అగ్నిదేవుడిని పూజించి, ఇంద్రుడి 
వృత్తాంతం చెప్పి, అతడిని వెదకడానికి పంపాడు. 


అగ్నిదేవు( డింద్రుని వెదకి బహస్పతికిం దెలుపుట (సం. 5-15-27) 


వ. పనిచిన వహ్నాియు వనితా రూపంబునం జని మనోగతి యగుటంజేని సర్వదిశలును, 
భూమ్యంతరిక్షంబులును, గిరివిపినంబులును గొండొక సేపునకుం గలయం జూచి, సంక్రందను నెందునుం 
గానక మగిడి వచ్చి, వాచస్పతికి నత్తెఐం గెజింగించి, “నాకు జలంబులు ప్రవేశింపరామి నంద 
పరికింపనేరనైతి; నప్పుల వలన నగ్నియు, బ్రాహ్మణుల వలన క్షత్రియ జాతియు, నశ్మంబుల వలన లోహంబును 
నుద్దవించె; వాని వా(డిమి యెల్లయెడలనుంజిల్లు( దమ తమ జన్మస్థానంబులయం దడంగుం, గావున 
నీళ్లు నాకు సంక్షయంబు సేయుట సుప్రసిద్దం' బనిన విని యనిమిష గురుండు హవ్యవాహను నత్యంత 
గౌరవంబునం గనుంగొని. 185 


ప్రతిపదార్థం: పనిచినన్‌= పంపగా; వహ్నియున్‌= అన్నియూ; వనితా రూపంబునన్‌= (స్తీరూపంలో; చని= వెళ్ళి; 
మనస్‌(1)గతి+అగుటన్‌+చేసి= మనోవేగం కలవాడవటం చేత, సర్వ దిశలును= అన్ని దిక్కులూ; భూమి+అంతరిక్షంబులును= 
భూమీ, ఆకాశమూ; గిరి విపినంబులును= కొండలూ, అడవులూ; కొండొక సేపునకున్‌= కొంచెం సేపటిలో; కలయన్‌+చూచి= 
అంతటా చూచి; సం(క్రందనున్‌= ఇంద్రుడిని; ఎందునున్‌= ఎక్కడా; కానక= చూడక; మగిడి వచ్చి= తిరిగి వచ్చి; వాచస్పతికిన్‌= 
బృహస్పతికి; ఆ+తెజంగు+ఎజీంగించి= ఆ విధం చెప్పి; నాకున్‌; జలంబులు= నీళ్ళు; ప్రవేశింపన్‌+రామిన్‌= ప్రవేశించలేకపోవటం 
చేత; అందున్‌+అ= అందులోమా(త్రమే; పరికింపన్‌+నేరన్‌+ఐతిన్‌= చూడలేకపోయాను; అప్పుల వలనన్‌= నీళ్లనుంచి, అన్నియున్‌; 
బ్రాహ్మణులవలనన్‌; క్షత్రియ జాతియున్‌; అశ్మంబుల వలనన్‌= రాళ్ల వలన; లోహంబును; ఉద్భవించెన్‌= పుట్టాయి; వాని 
వాండిమి= వాటి ప్రతాపం; ఎల్ల+ఎడలన్‌= అన్ని చోట్లా; చెల్లున్‌= చెల్లుతుంది; తమ తమ జన్మ స్థానంబులయందున్‌= తమ 
తమ పుట్టిన చోట్ల; అడంగున్‌= నశిస్తుంది; కావునన్‌; నీళ్ళు నాకున్‌; సంక్షయంబు+ చేయుట= నాశనం కలిగించటం; 
సుప్రసిద్దంబు= బాగా తెలిసినదే; అనినన్‌; విని; అనిమిష గురుండు= దేవ గురువు - బృహస్పతి; హవ్యవాహనున్‌= అగ్నిని; 
అత్యంత గౌరవంబునన్‌= మిక్కిలి గౌరవంతో; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: ఆ విధంగా బృహస్పతి పంపగా, అగ్ని (స్తీవేషం ధరించి వెళ్ళి, మనోవేగం కలవాడవటం చేత అన్ని 
దిక్కులూ, భూమ్యాకాశాలూ, కొండలూ, అడవులూ కొంచెం సేపటిలోనే కలయజూచి, ఇంద్రుడిని ఎక్కడా కానక 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తిరిగి వచ్చి, బృహస్పతికి ఆ విధం చెప్పి, 'నాకు నీళ్ళల్లో ప్రవేశించటానికి అలవి కాకపోవటం చేత అందులో మాత్రం 
వెదకలేకపోయాను. నీళ్ళ వలన నిప్పూ, బ్రాహ్మణులవల్ల క్షత్రియులూ; రాళ్ళవలన లోహమూ పుట్టాయి. వాటి 
ప్రతాపం అన్ని చోట్లా చెల్లుతుంది కాని, తమ తమ పుట్టిన చోట్ల మాత్రం నశిస్తుంది. కాబట్టి నీళ్ళు నాకు నాశనం 
కలిగించటం మిక్కిలి (ప్రసిద్దమైనదే” అనగా విని బృహస్పతి అగ్నిదేవుడిని మిక్కిలి గౌరవంతో చూచి. 


మ. 'సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్యమాత్రంబునన్‌ 
వికసిల్లుం; గ్రతు వైభవంబులు6 జతుర్వేదంబులున్‌ నీవ; పా 
వక! నీయంద జలంబులుం గలిగె; విశ్వవ్యాప్తిమై నున్ననీ 
కొకచో టెట్టు లగమ్య మయ్యె? నిను నీ వూహింపు పెంపారగన్‌. 186 


ప్రతిపదార్థం: పావక!= అగ్నిదేవా!; సకల స్థావర జంగమంబులు= ఎల్ల అచరాలూ; చరాలూ; భవత్‌+సాన్నిధ్య మాత్రంబునన్‌= 
నీ సన్నిధి మాత్రం చేతనే; వికసిల్టున్‌= వికసిస్తాయి; (క్రతు వైభవంబులున్‌= యజ్ఞ విభవాలూ; చతుర్వేదంబులున్‌= నాలుగు 
వేదాలూ; నీవు+అ= నీవే; నీ+అందున్‌+అ= నీయందే; జలంబులున్‌= నీళ్ళు కూడా; కలిగెన్‌= పుట్టాయి; విశ్వవ్యాప్తిమైన్‌+ఉన్న 
నీకున్‌= సర్వ వ్యాపనంతో ఉన్న నీకు; ఒక చోటు; ఎట్టులు= ఎట్టా, అగమ్యము+అయ్యెన్‌= చొరరానిది అయింది; పెంపు+ 
ఆరంగన్‌= బాగా; నినున్‌; నీవు; ఊహింపు(ము). 


తాత్సర్యం: 'అగ్నిదేవా! ఎల్ల అచరాలూ, చరాలూ నీ సన్నిధి మత్రం చేతనే వికసిస్తాయి. యజ్ఞ వైభవాలూ, నాలుగు 
వేదాలూ నీవే. నీళ్ళుసైతం నీయందే పుట్టాయి. జగద్వాపకుడవైన నీకు ఒక చోటు చొరరానిది ఎట్లా అయింది? 
నిన్ను నీవు బాగా ఊహించుకో. 


ఉ. ఏనును బ్రహ్మమంత్రముల నెంతయు నీ కభివృద్ది( జేసిదం 
గాన విశంకతన్‌ సలిలగామివి గి మ్మనినం, గృశానుడుం 
బూనిక నేంగి వారినిధి భూరి నదీ సరసీ తటాక సం 
తానము రోయుచుం జని శతక్రతు( డున్న సరోవరంబునన్‌. 187 


ప్రతిపదార్థం: ఏనును= నేను కూడా; బ్రహ్మ మం(త్రములన్‌= వేదమంత్రాలతో; నీకున్‌; ఎంతయున్‌= ఎంతో; అభివృద్దిన్‌; 
చేసెదన్‌; కానన్‌; విశంకతన్‌= సంకోచం లేకుండా; సలిలగామివి+కమ్ము= నీళ్ళలో ్రవేశించేవాడవు కమ్ము; అనినన్‌; కృశానుండున్‌= 
అన్నియూ; పూనికన్‌= ప్రయత్నంతో; ఏంగ౧= వెళ్ళి; వారినిధి భూరి నదీ సరసీ తటాకసంతానమున్‌= సముద్రాల, పెద్ద నదుల, 
సరస్సుల, కొలకుల సమూహాలను; రోయుచున్‌= వెదకుతూ; చని= వెళ్ళి; శతక్రతుండు= నూరుయజ్ఞాలు చేసినవాడు- 
ఇంద్రుడు; ఉన్న; సరోవరంబునన్‌= సరస్సులో. 


తాత్పర్యం: నేను కూడా వేదమంత్రాలతో నీకు ఎంతో అభివృద్దిని కలిగిస్తాను. కావున సంకోచం లేకుండా నీళ్ళలో 
ప్రవేశించుము”. అనగా అగ్ని కూడా ప్రయత్నంతో వెళ్ళి సము(ద్రాల, గొప్ప నదుల, సరస్సుల, కొలకుల సమూహాలు 
వెదకుతూ వెళ్ళి, ఇంద్రుడున్న సరస్సులో. 


ట్‌. అంబురుహంబులం గలయ నారసి చొచ్చి, యొకండు నాళసూ 
త్రంబున నున్న యింద్రు( గని, రాగమునన్‌ గురునొద్ద కగ్ని శీ 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 69 


ఘ్రంబున నేంగుదెంచి, తన కనృ్నతెటింగెటి(గింప, నాతండు 
ల్లంబున నుల్లసిల్లి, సురలన్‌ మునులం దగంగూడి గ్రక్కునన్‌. 188 


ప్రతిపదార్థం: అంబురుహంబులన్‌= తామరపువ్వులను; కలయన్‌= అంతటా; ఆరసి= వెదకి; ఒకండు చొచ్చి= ఒక పద్మంలో 
ప్రవేశించి; నాళ సూత్రంబునన్‌= దాని కాడయొక్క దారంలో; ఉన్న, ఇంద్రున్‌; కని; అగ్ని; గురు+ఒద్దకున్‌= బృహస్పతి వద్దకు, 
రాగమునన్‌= (ప్రీతితో, శీఘ్రంబునన్‌= వేగంగా; ఏంగుదెంచి= వచ్చి; తన కన్నతెణంగు+ఎటి(గింపన్‌= తాను చూచిన విధం 
తెలుపగా; ఆతండు= బృహస్పతి; ఉల్లంబునన్‌= మనస్సులో; ఉల్లసిల్లి= సంతోషించి; సురలన్‌= దేవతలనూ; మునులన్‌= 
మునులనూ; తగన్‌= ఒప్పుగా; కూడి= కలిసి; (గ్రక్కునన్‌= శీఘ్రంగా. 


తాత్పర్యం: తామరపువ్వులను అంతటా వెదకి, ఒకదానిలో (ప్రవేశించి, దాని కాడ దారంలో ఉన్న ఇంద్రుడిని చూసి, 
అగ్ని ప్రీతితో బృహస్పతి వద్దకు శీఘ్రంగా వచ్చి, తాను చూచిన విధం తెలుపగా, అతడు మనస్సులో సంతోషించి 
దేవతలనూ, మునులనూ కూడి వెంటనే. 


మ. _ దివిజాధీశ్వరుపాలికిం జని, కృతార్జీభూతచేతస్ము(డై, 
వివిధ స్తోత్ర పరంపరా చతుర వాగ్విన్యాసతం బ్రీతుం జే 
సి, 'వరిష్టంబగు నీదు కృత్యము ననుష్టింపంగ నీ వుత్సహిం 
పవు; నీ కేమి కొంత? వృత్రవధ యే పాపంబు రూపింపుమా?' 189 


ప్రతిపదార్థం: దివిజ+అధి+ఈశ్వరు పాలికిన్‌= దేవేంద్రుడి వద్దకు; చని= వెళ్ళి; కృతార్జీభూత చేతస్కుండు+ఐ= ధన్యమైన 
మనస్సుకల వాడయి; వివిధ స్తోత్ర పరంపరా చతుర వాక్‌+విన్యాసతన్‌= అనేకములైన స్తుతులయొక్క వరుసయందలి నేర్పుతో 
కూడిన మాటల రచనతో; ప్రీతున్‌+చేసి= సంతోషపెట్టి; నీవు; వరిష్టంబు+అగు= శ్రేష్టమైన; నీదు కృత్యమున్‌= నీ పనిని; 
అనుష్టింపంగన్‌= ఆచరించటానికి; ఉత్సహింపవు= యత్నించవు; నీకున్‌; ఏమి; కొణంత= లోటు; వృత వధ= వృత్రుణ్ణి 
చంపటం; ఏ పాపంబు?= ఏమి పాపకార్యం?; రూపింపుమా= నిరూపించుము. 


తాత్సర్యం: ఇంద్రుడి వద్దకు వెళ్లి కృతార్థమైన మనస్సు కలవాడయి, వివిధ స్తుతులలోని చతుర వాక్కులతో 
సంతోషపెట్టి, 'నీవు శ్రేష్టమైన నీ పనిని ఆచరించటానికి ఉత్సాహపడవు. నీ కేమి లోటు? వృత్రవధ పాపకార్యం ఎట్లా 
అయిందో చెప్పు. 


క. శరనిధి ఫేనంబున నా । హరి వొంది జగద్విరోధి యగు వృత్రునిం దాం 
బరిమార్చ, నీకు విజయము । దొరకొనియెం గాక, దీన దోసము గలదే?” 190 


ప్రతిపదార్థం: శరనిధి ఫేనంబునన్‌= సముద్రపు నురుగులో; ఆ హరి= ఆ విష్ణువు; పొంది= చేరి; జగత్‌+విరోధి+అగు= 

క కంటకుడైన; వ ; తాన= తాను (విష్లువు); పరిమార్శన= చంపగా; నికున; విజయము= గెలుపు; యెన+ 
లో డైన; వృత్రునిన్‌; తాన్‌: (విష్ణువు) ర్పన్‌= చ నీకున్‌; విజయ దొరకొనియెన్‌- 
కాక= లభించింది కాని; దీనన్‌= దీనియందు, దోసము= దోషం - పాపం; కలదే? 


తాత్సర్యం: సముద్రపు నురుగులో ఆ విష్ణువు చేరి లోక కంటకుడయిన వృత్రుడిని చంపగా నీకు విజయం 
లభించింది. ఇందులో నీ దోషం ఏమున్నది?” 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వృత్రుడిని చంపినవాడు విష్ణువు కాని, నీవు కాదని ఇంద్రుడి నిర్దోషిత్వాన్ని సమర్థించిన తీరు బృహస్పతి మాటనేర్పును 
విశదీకరిస్తుంది. అతడు 'వాచస్పతి' కదా! 


వ. అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్జోషితుండయి నిజరూపంబు వహించి, 
సకల సుమనోమునిసహితంబుగా నతని సంభావించి, జంభారి 'కర్తవ్యం బెయ్యది?”? యని యడిగిన, 
నాచార్యుం 'డితం డెటింగినను విస్పష్టంబుగా నహుషు వృత్తాంతంబంతయు వివరించెదం గాకి యని 
తలంచి యిట్లనియె. 191 


ప్రతిపదార్థం: అని, సముచితంబుగాన్‌= తగినట్టుగా; సంబోధించిన= తెలియబరిచిన; గురుని= బృహస్పతియొక్క; 
సంభాషితంబులన్‌= మాటలచేత; నిర్జోషితుండు+అయి= పాపరహితుడై; నిజ రూపంబు= స్వస్వరూపం; వహించి= తాల్చి; 
సకల సుమనస్‌()+ముని సహితంబుగాన్‌= ఎల్లదేవతలతోనూ; మునులతోనూ; అతనిని= ఆ బృహస్పతిని; సంభావించి= 
ఆదరించి; జంభ+అరి= జంభుడనే రాక్షసుడి శత్రువు - ఇంద్రుడు; కర్తవ్యంబు= చేయదగింది; ఎయ్యది= ఏది; అని; 
అడిగినన్‌; ఆచార్యుండు= గురుడు - బృహస్పతి; ఇతండు; ఎజింగినను; విస్పష్టంబుగాన్‌= తేటతెల్లంగా; నహుషు వృత్తాంతంబు+ 
అంతయున్‌= నహుషుడి వృత్తాంతమంతా; వివరించెదన్‌+కాక= వివరించి చెపుతాను; అని; తలంచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని తగిన విధంగా తెలియజెప్పిన బృహస్పతి మాటల వలన పాపరహితుడై తన ఆకారం ధరించి, 
ఎల్ల దేవతలతో మునులతో కూడా అతడిని ఆదరించి, ఇంద్రుడు కర్తవ్యం చెప్పుమని అడుగగా, ఆచార్యుడు 
ఇతడికి తెలిసినా సుస్పష్టంగా నహుషుడి వృత్తాంతమంతా వివరిస్తా' నని యెంచి ఇట్టా అన్నాడు. 


క. “నాం డట్లు నీవు నీ దగు । పోండిమి సెడి యడంగుటయును, భువనంబుల కె 
వ్వా(డును రక్షకు( డయ్యెడు । వాండిమగండు లేమి( ద్రిదశవర్గము మునులున్‌. 192 


ప్రతిపదార్థం: నాండు= ఆరోజు; అట్టు= ఆ విధంగా; నీవు; నీది+అగు పోండిమి= నీ పరా(క్రమం; చెడి= నశించి; 
అడంగుటయును= [క్రుంగగా; భువనంబులకున్‌= లోకాలకు; ఎవ్వా(డును= ఎవడూ; రక్షకుండు+అయ్యెడు నార నముగథడుడ 
రక్షకుడయ్యే గొప్పశూరుడు; లేమిన్‌= లేకపోవటంచేత; (త్రిదశ వర్గమున్‌= దేవతల సమూహమూ; మునులున్‌= మునులూ. 


తాత్పర్యం: అప్పుడు ఆ విధంగా నీవు నీ పరాక్రమం నళించి (క్రుంగిపోతే, లోకాలకు ఎవడూ రక్షకుడైన గొప్ప 
శూరుడు లేకపోవడం చేత దేవతలూ, మునులూ. 


ఉ. _ ఒండొరుచేత€ బీడవడ నోపక రక్షకు€ డైనవాని నా 

ఖండలతుల్యు నేమిగతి. గాంతుమొకో? యనుచున్న చోట, 'ను 

ద్దండబలైక రక్ష్యము శతక్రతు రాజ్యము, దాని నేల న 

న్యుండు సమర్దుందే? యనుచు నొల్లరు దివ్యులలోన నెవ్వరున్‌. 193 
ప్రతిపదార్థం: ఒండొరుచేతన్‌= ఒకరిచేత ఒకరు; పీడ+పడన్‌+ఓపక= బాధపడలేక; రక్షకుండు+ఐన వానిన్‌= కాపాడేవాడిని; 


ఆఖండలతుల్యున్‌= ఇంద్రుడితో సమానమైనవాడిని; ఏమి గతిన్‌= ఏ విధంగా; కాంతుము+ఒకో= పొందుతామో; అనుచున్‌+ఉన్న 
చోటన్‌; శతక్రతు రాజ్యము= ఇంద్రుడి రాజ్యం; ఉద్దండ బల+ఏక రక్ష్యము= మహాబలవంతుడిచేతనే రక్షించబడదగినది; 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 71 


దానిన్‌; ఏలన్‌= పాలించటానికి; అన్యుండు= ఇతరుడు; సమర్ధు(డే= శక్తిమంతుడా; అనుచున్‌; దివ్యులలోన్‌= దేవతలలో; 
ఎవ్వరున్‌= ఎవరూ; ఒల్లరు= ఇష్టపడరు. 


తాత్పర్యం: ఒకరిచేత ఒకరు బాధపడలేక ఇం(ద్రసమానుడైన రక్షకుడిని ఏ విధంగా పొందుతామో అంటూ 
ఉన్నచోట - “ఇంద్రుడి రాజ్యం మహాబలవంతుడిచేతనే రక్షించబడదగినది. దానిని పాలించటానికి ఇతరుడు 
శక్తిమంతుడా?' అంటూ దేవతలలో ఎవ్వరూ ఇష్టపడలేదు. 


వ. అట్టి సమయంబున మునిజనసహితంబుగ ననిమిషులు నహుషు కడకుం జని మనంబుల మనుజుం డను 
ననుమానంబు దక్కి యతని నింద్రపదవి. బరిపాలించుటకుం బ్రార్థించిన, నతండును దాను 
హీనబలుండననిశంకించినం, దమ తమ తేజంబుల యంశంబు లతని కొసంగి శక్తిమంతుం గావించి 
యభిషిక్తుం జేసిన. 194 

ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= అటువంటి సమయంలో; అనిమిషులు= దేవతలు; ముని జన సహితంబుగన్‌= 
మునులతో కూడుకొని; నహుషు కడకున్‌; చని; మనంబులన్‌= మనస్సులలో; మనుజుండు+అను+అనుమానంబు+తక్కి= 
మనుష్యుడు అనే సంకోచం విడిచి; అతనిన్‌; ఇంద్ర పదవిన్‌; పరిపాలించుటకున్‌; (ప్రార్థించినన్‌= కోరగా; అతండును= 
నహుషుడునూ; తాను; హీన బలుండన్‌+అని= బలహీనుడిని అని; శంకించినన్‌= అనుమానించగా; తమ తమ తేజంబుల+ 
అంశంబులు= తమ తమ తేజస్సుల భాగాలు; అతనికిన్‌; ఒసంగి= ఇచ్చి; శక్తిమంతున్‌= శక్తికలవాడిని; కావించి= చేసి; 
అభిషిక్తున్‌+చేసినన్‌= అభిషేకించగా. 


తాత్సర్యం: అటువంటి సమయంలో మునులతో కూడా దేవతలు నహుషుడి వద్దకు వెళ్ళి, తమ మనస్సులలో 
అతడు మనుష్యుడనే శంక విడిచి, అతడిని ఇం(ద్రపదవిని స్వీకరించ ప్రార్థించగా, అతడునూ తాను బలహీనుడనని 
అనుమానించగా, వారు తమ తమ తేజస్సుల భాగాలు అతడి కిచ్చి సమర్ధుడిని చేసి అభిపషేకించగా. 


క మహనీయ భవ త్పదవీ । మహితుండై నహుషు( డేచి, మదమున ధర్మ 

స్పృహ దక్కి, తన్ను నిప్పుడు |; వహియింప(గ సన్మునీంద్రవర్గము( బనిచెన్‌. 195 
ప్రతిపదార్థం: మహనీయ భవత్‌+పదవీ మహితుండు+ఐ= ఉన్నతమైన నీ పదవి చేత గొప్పవాడయి; నహుషుడు; ఏచి= 
విజృంభించి; మదమునన్‌= గర్వంతో; ధర్మ సృహ= ధర్మమునందు ఆసక్తి తక్కి= విడిచి; ఇప్పుడు; తన్నున్‌; వహియింపంన్‌= 
మోయటానికి; సత్‌+ముని+ఇం(ద్ర+వర్గమున్‌= సన్మునిశ్రేష్టుల సమూహాన్ని - సప్తర్షులను; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: అత్యున్నతమైన నీ పదవిచేత గొప్పవాడై నహుషుడు విజృంభించి, గర్వంతో ధర్మంమీద ఆసక్తి విడిచి, 
ఇప్పుడు తనను మోయటానికి సప్తర్శులను నియోగించాడు. 


ఆ. ఇదియకాదు; మటియు నెన్నియు దుర్విన | యములు గలవు; వాని కలసి నిన్ను 
వెదక వచ్చితిమి; వివేకహీనుండగు । నతని జెజుప నిప్పు డవసరంబు. 196 


ప్రతిపదార్థం: ఇది+అ= ఇదే; కాదు; మణియున్‌= ఇంకా; ఎన్నియున్‌= ఎన్నో; దుస్‌(ఎ+వినయములు= చెడు నడవడులు; 
కలవు; వానికిన్‌; అలసి= బడలి; నిన్నున్‌; వెదకన్‌; వచ్చితిమి; వివేకహీనుండు+అగు+అతనిన్‌= జ్ఞానశూన్యుడైన అతడిని; 
చెణుపన్‌= నశింపచేయటానికి, భష్టుడిని చేయటానికి; ఇప్పుడు; అవసరంబు= తగిన సమయం. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో దుర్మార్గాలు ఉన్నాయి. అతడితో పడిపడి బడలిపోయి నిన్ను 
వెతుక్కుంటూ వచ్చాము. వివేకశూన్యుడైన అతడిని పదవి భ్రష్టుడిని చేయటానికి ఇది తగిన సమయం. 


వ. అది యెట్లంటేని వినుము. నాడు హరి పంపునం జేసిన యశ్వమేధంబున నీ వపగతకల్మషుండ వైనను, 
నహుషునకు( దేజోహాని లేమిం జేసి యతని నాక్రమింపరాదయ్యె; నిప్పుడు మహామునుల నధఃకరించి 
యతండు నిస్తేజుండై యున్నవాండు. కావున నీ చేతం జెడు, నట్లగుటయుం దురగమేధ ఫలపరిపాకంబ; 
యింక నుత్సాహంబు సేయు'మనుచున్న సమయంబున యమ వరుణ కుబేరులు సోమసహితంబుగా 
నరుగుదెంచి పురందరుం గాంచిన, నతండు ప్రియంబంది, యప్పటి కార్యంబు తెటింగు వారల కెటింగించి, 
తగిన సంభాషణంబుల వారల. బ్రీతచేతస్ములం జేసి, దృష్టి విషయ దుస్సహుండైన నహుషు గెలుచు 
నుపాయంబు విచారించు నవసరంబున. 197 

ప్రతిపదార్థం: అది; ఎట్టు+అంటి(వి+ఏనిన్‌= ఎట్టా అంటే; వినుము; నాండు= అప్పుడు; హరి పంపునన్‌+చేసిన= విష్ణుమూర్తి 

ఆజ్ఞచేత చేసిన; అశ్వమేధంబునన్‌; నీవు; అపగత కల్మషుండవు+ఐనను= పోయిన పాపం కలవాడవైనను - పాపరహితుడవైనా; 
నహుషునకున్‌; తేజన్‌(:)+హాని= తేజోనష్టం; లేమిన్‌+చేసి= లేకపోవటం చేత; అతనిన్‌; ఆ(క్రమింపన్‌+రాదు+అయ్యెన్‌= 
జయించ శక్యం కాకపోయింది; ఇప్పుడు; మహామునులన్‌= మహర్షులను; అధఃకరించి= తక్కువ చేసి - అవమానించి; 
అతండు; నిస్తేజాండు+ఐ= తేజోహీనుడై; ఉన్నవాండు; కావునన్‌; నీ చేతన్‌= నీ చేతిలో; చెడున్‌= నశిస్తాడు; అట్టు+అగుటయున్‌= 
అట్లా జరగటం కూడా; తురగమేధ ఫల పరిపాకంబు+అ= అశ్వమేధయాగం యొక్క ఫలితమే; ఇంకన్‌; ఉత్సాహంబు+ 
చేయుము= ఉత్సహించుము; అనుచున్‌+ఉన్న సమయంబునన్‌= అంటూన్న సమయంలో; యమ వరుణ కుబేరులు= 
యముడూ, వరుణుడూ, కుబేరుడూ, సోమ సహితంబుగాన్‌= చంద్రుడితో కూడా; అరుగుదెంచి= వచ్చి; పురందరున్‌= 
ఇంద్రుడిని, కాంచినన్‌= చూడగా; అతండు; ప్రియంబు+అంది= సంతోషించి, అప్పటి కార్యంబు తెజంగు= అప్పటి కర్తవ్య 
విధానం; వారలకున్‌; ఎజింగించి= తెలిపి; తగిన సంభాషణంబులన్‌= తగిన మాటలతో; వారలన్‌; (ప్రీతి చేతస్కులన్‌+చేసి= 
సంతోషించిన మనస్సులు కలవారినిగా చేసి - సంతోషింపజేసి; దృష్టి విషయ దుస్సహుండు+ఐన నహుషున్‌= దృష్టి విషయంలో 
సహింప రానివాడైన నహుషుని; గెలుచు+ఉపాయంబు= గెలిచే ఉపాయం; విచారించు+అవసరంబునన్‌= ఆలోచించే సమయంలో. 


తాత్సర్యం: అది ఎట్లా అంటే వినుము. అప్పుడు విష్ణుమూర్తి ఆజ్ఞచేత చేసిన అశ్వమేధయాగం వలన నీవు 
పాపరహితుడవైనా, నహుషుడి తేజస్సు నశించకపోవటంచేత, అతడిని జయించటానికి శక్యం కాకపోయింది. ఇప్పుడు 
అతడు మహర్షులను అవమానించి తేజస్సును కోల్పోయాడు. కాబట్టి నీ చేతిలో నశిస్తాడు. అట్లా జరగటం కూడా 
అశ్వమేధయాగఫలమే. ఇంక ఉత్సాహం చూపు” అంటున్న సమయంలో యముడూ, వరుణుడూ, కుబేరుడూ 
చంద్రుడితో కూడా వచ్చి ఇంద్రుడిని చూడగా, అతడు సంతోషించి, అప్పుడు కర్తవ్యమైన విధం వారికి చెప్పి, తగిన 
మాటలతో వారిని సంతోషపెట్టి, దృష్టినిషయంలో సహింపరాని నహుషుడిని గెలిచే ఉపాయం ఆలోచించే సమయంలో. 


విశేషం: దృష్టి విష దుస్ఫహుండైన - ఈ పాఠం మున్నంగి శర్మ పరిషత భారత ప్రతి లోనిది. ఇదే సంస్కృత భారత 

ప్రతులలోని పాఠానికి అనుగుణంగా ఉన్నది. 'తేజోహరం, దృష్టి విషం సుఘోరం మా త్వం పశ్యే ర్నృహుషమ్‌.' ఉద్యోగ. 16- 

29. వావిళవారి ప్రతిలోనూ, ఉస్మానియా విశ్వవిద్యాలయ 'ప్రతిలోనూ 'దృష్టి విషయ దుస్ఫహుండైన' అనే పాఠం ఉన్నది. అది 
లా 'లు (ab 

మూలానుగుణం కాకపోవటం చేత విడువబడింది. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 73 


క  'కష్టుండగు నా నహుషుడు । నష్టాత్మకు( డయ్యె; దివిజనాయక! నీ యు 
త్మృష్ట చరితమున సురలకు । దుష్టిగ నిజరాజ్య సంగతు(డ వగు మనుచున్‌. 198 
ప్రతిపదార్థం: దివిజ నాయక!= దేవేంద్రా! కష్టుండు+అగు+ఆ నహుషు(డు= పాపాత్ముడైన ఆ నహుషుడు; నష్ట+ఆత్మకుండు+ 


అయ్యెన్‌= చెడిపోయినవాడు అయ్యాడు; నీ+ఉత్కృష్ట చరితమునన్‌= గొప్పదైన నీ నడవడి చేత; సురలకున్‌= దేవతలకు; 
తుష్టిగన్‌= సంతోషం కలిగేటట్లు; నిజ రాజ్య సంగతు(డవు= నీ రాజ్యంతో కూడినవాడవు; అగుము; అనుచున్‌. 


తాత్సర్యం: 'పాపాత్ముడైన ఆ నహుషుడు నష్టపోయాడు. దేవేంద్రా! గొప్పదైన నీ చరితంచేత దేవతలకు సంతోషం 
కలిగేటట్టు నీవు నీ రాజ్యం స్వీకరించవచ్చును” అంటూ. 


క. మునివరు€ దైన యగస్తు(డు | ననుదెంచిన, శతమఖుండు సమ్మతి నుచితా 

సన మిడి, యర్హ్యము( బాద్యము । నొనరిచి, యిట్లనియె సవినయోక్తి నతనితోన్‌. 199 
ప్రతిపదార్థం: మునివరుండు+ఐన+అగస్తుండు= మునిశ్రేష్టుడైన అగస్త్యుడు; చనుదెంచినన్‌= రాగా; శతమఖుండు= నూరు 
యజ్ఞాలు కలవాడు - ఇంద్రుడు; సమ్మతిన్‌= ఇష్టంతో; ఉచిత+ఆసనము+ఇడి= తగిన పీఠం ఇచ్చి; అర్హ్యమున్‌= పూజా(ద్రవ్యాన్నీ; 
పాద్యమున్‌= కాళ్లు కడుగుకొనడానికి నీరూ; ఒనరిచి= చేసి(ఇచ్చి); అతనితోన్‌; సవినయ+ఉక్తిన్‌= అడకువతో కూడిన 
మాటతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: మునిశ్రేష్టుడైన అగస్త్యుడు రాగా, ఇంద్రుడు అతడికి ఉచితమైన ఆసనమూ, అర్హ్యపాద్యాదులూ 
సగారవంగా ఇచ్చి, వినయపూర్వకంగా ఇట్టా అన్నాడు. 
ఆ. అధిక విభవ మెసంగ నసమాన శక్తి స । నాథు6 డగుచునున్న నహుషు. డిప్పు 

దేమికతన భాగ్యహీను(డై యుజ్ఞ్జ్వల । శ్రీ దొజంగె మునివరేణ్య! చెపుమ.' 200 
ప్రతిపదార్థం: మునివరేణ్య!= మునిశ్రేష్టుడా!; అధిక విభవము+ఎసంగన్‌= మిక్కిలి వైభవం అతిశయించగా, అసమాన శక్తి 
సనాథుండు= సాటిలేని శక్తితో కూడినవాడు; అగుచున్‌+ఉన్న= అవుతూ ఉన్న, నహుషుండు, ఇప్పుడు; ఏమి కతనన్‌= ఏ 


కారణంచేత; భాగ్యహీనుండు+ఐ= నిర్భాగ్యుడై; ఉజ్జ్వలశ్రీ= (ప్రకాశించే సంపద; తొణంగెన్‌= కోలుపోయాడు; చెపుమ= 
చెప్పుము. 


తాత్సర్యం: 'మునివరా! అగస్త్యా! ఎంతో వైభవం అతిశయించగా నిరుపమానమైన సామర్థ్యంతో కూడుకొని ఉండే 
నహుషుడు ఇప్పుడు ఏ కారణంచేత నిర్భాగ్యుడై ప్రకాశించే సంపదను కోలుపోయాడో చెప్పుము.” 


అగస్తుం డింద్రునకు నహుషు భ్రష్టత( దెలుపుట (సం. 5-17-7) 


వ. అనిన విని యమ్మునీంద్రుం డిట్లనియె; 'నన్నహుషుని మోచి వేసరుచున్న మును లతనికడ గోష్టీ వినోదంబుల 
నుండి 'బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందు. జెప్పంబడియుండు; నవి నీకు. బ్రమాణ 
భూతంబు లగునే?” యని యడిగినం, బాపనిశ్చయుండై యతం' దమ్మంత్రంబులు ప్రమాణంబులు గా'వనిన 
నే నమ్మాట నిషేధించి, 'పూర్వాచార్యులచేత నభినందితంబులగు మంత్రంబులు నిందించుట యజ్ఞానం'బని 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


వివాదంబు సేసితి; నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నె నతనిం గనుంగొని, పుణ్యహీనుండును, 
దేజోహాని దీనుండును నగుట యుపలక్షించి, 'నీవు పూజనీయులయిన మహామునుల నిన్ను వహింపం 
బనిచితి; వారలు గొనియాడు మంత్రంబులు గర్జించి; తదియునుంగాక నన్ను నవమానించితి; గావున 
నింద్రపద భ్రష్టుండవై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగరూపంబున నుండు మని శాపం బిచ్చి, 
పదంవడి యనుగ్రహించి, 'భవదీయవంశజాతుండయి యజాతశత్రుం డను పెంపుగలిగి 
యుధిష్టిరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబుల. బాసి పుణ్యలోకంబు 
వడయువా(డి వనిన(, దత్‌క్షణంబ. 201 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+ముని+ఇంద్రుండు= ఆ ముని శ్రేష్టుడైన అగస్తుడు; ఇట్టు+అనియెన్‌; ఆ+నహుషునిన్‌; 
మోచి= మోసి; వేసరుచున్‌+ఉన్న= బాధపడుతున్న; అతని కడన్‌= అతడి వద్ద; గోష్టీ వినోదంబులన్‌+ఉండి= ప్రసంగపు 
వేడుకలతో ఉండి; (బ్రాహ్మణంబులు+అయిన మం(త్రంబులు= |బ్రాహ్మణములందలి మంత్రాలు (వేదమం(త్రాలకు వ్యాఖ్యాన 
రూపమయినవి బ్రాహ్మణములు); గోసంప్రోక్షణంబునందున్‌= మం[త్రజలంతో ఆవులను పవిత్రీకరించే సందర్భంలో; చెప్పంబడి+ 
ఉండున్‌; అవి; నీకున్‌; ప్రమాణ భూతంబులు+అగునే?= సమ్మదగినవి అగునా?; అని; అడిగినన్‌; పాప నిశ్చయుండు+ఐ= 
దుర్భుద్దిఅయి; ఆ+మం(త్రంబులు; ప్రమాణంబులు+కావు; అనినన్‌; నేను; ఆ+మాటన్‌; నిషేధించి= నిరాకరించి; పూర్వ+ 
ఆచార్యులచేతన్‌= (ప్రాచీన గురువులచేత; అభినందితంబులు+అగు మం(త్రంబులు= పొగడబడే మంత్రాలను; నిందించుట; 
అజ్ఞానంబు= తెలివి లేమి; అని; వివాదంబు+చేసితిన్‌= వాదించాను; అతండు; కోపించి; మదీయ మస్తకంబు= నా తల; 
తన్నైన్‌; అతనిన్‌; కనుంగొని= చూచి; పుణ్య హీనుండును= పుణ్యం పోయినవాడూ; తేజస్‌()+హాని దీనుండును= తేజస్సు 
నశించటంచేత దుఃఖితుడూ; అగుట; ఉపలక్షించి= చూచి; నీవు; పూజనీయులు+అయిన= పూజ్యులైన; మహామునులన్‌= 
మహర్షులను; నిన్నున్‌; వహింపన్‌+పనిచితి(వి= మోయటానికి నియోగించావు; వారలు; కొనియాడు= అభినందించే; 
మం(త్రంబులు; గర్జ్హించితి= నిందించావు; అదియునున్‌+కాక; నన్నున్‌, అవమానించితి(వి); కావునన్‌; ఇంద్రపద (భ్రష్టుండవు+ఐ= 
ఇంద్ర స్థానంనుండి జారినవాడవయి; బహు సంవత్సరంబులు= పెక్కేండ్లు; భూ లోకంబునన్‌; ఉరగ రూపంబునన్‌= పాము 
రూపుతో; ఉండుము; అని; శాపంబు+ఇచ్చి; పదంపడి= తరువాత; అను(గ్రహించి= కరుణించి; భవదీయ వంశ జాతుండు+అయి= 
నీ వంశంలో పుట్టినవాడయి; అజాత శత్రుండు+అను పెంపు+కలిగి= అజాతశ్నత్రుడు (పుట్టని శత్రువులు గలవాడు - 
శత్రువులులేనివాడు) అనే గొప్పతనం కలిగి; యుధిష్టిర నామధేయుండు+ఐ= యుధిస్టిరుడు (యుద్దంలో స్థిరంగా ఉండేవాడు) 
అనే పేరుగలవాడయిన; ఒక్క; సత్సురుషుని సందర్శనంబునన్‌= మంచివాడి దర్శనం చేత; దురితంబులన్‌= పాపాలను; 
పాసి= విడిచి, పుణ్యలోకంబు+పడయు వా(డవు= పుణ్యలోకం పొందుతావు; అనినన్‌; తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే. 


తాత్సర్యం: అనగా విని ఆ మునిశ్రేష్టుడైన అగస్త్యుడు ఇట్టా అన్నాడు. ఆ నహుషుడిని మోసి బాధపడుతున్న 
మునులు అతడి దగ్గర సల్హాపపు వేడుకలతో ఉండి “బ్రాహ్మణములయిన మంత్రాలు గోసంప్రోక్షణంలో చెప్పబడి 
ఉన్నాయి. వాటిని నీవు నమ్ముతావా?” అని అడుగగా, దుర్చుద్దిఅయిన అతడు 'ఆ మంత్రాలు నాకు ప్రమాణాలు 
కావు' అన్నాడు. నేను ఆ మాట నిరాకరించి 'పూర్వగురువులు అభినందించే మంత్రాలను నిందించడం అజ్ఞానం” 
అని వాదించాను. అతడు కోపించి నా తలను తన్నాడు. అతడిని చూచి, పుణ్యం పోయి, తేజస్సు నళించి దుఃఖితుడై 
ఉండటం గమనించి 'నీవు పూజ్యులైన మహర్షుల్ని నిన్ను మోయటానికి నియోగించావు, వారు కొనియాడే మంత్రాలను 
నిందించావు. అదీకాక నన్ను అవమానించావు. కాబట్టి ఇంద్రపదవినుండి భ్రష్టుడవై పెక్కేళ్ళు భూలోకంలో సర్పరూపంతో 
ఉండు.” అని శాపమిచ్చి, తరవాత అనుగ్రహించి 'నీ వంశంలో పుట్టి అజాతశత్రుడనే ప్రశస్తి కలిగి యుధిష్ట్థిరుడనే 
పేరుగల ఒక సజ్జనుడి సందర్శనం చేత పాపాలు పోయి పుణ్యలోకం పొందుతావు" అనగా, ఆ క్షణమే. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 75 


క. స్వర్గ పరిభ్రష్టుందై । దుర్గతికిం బోయె నతడు; దుష్టాత్ములకున్‌ 


మ్‌ 


దౌర్గత్యము, సుజనులకు న । నర్గళ సద్దతియు నగుట యరుదే యెందున్‌?” 202 
ప్రతిపదార్థం: అతండు= ఆ నహుషుడు; స్వర్గ పరి(భ్రష్టుండు+ఐ= స్వర్గలోకం నుండి జారినవాడయి; దుగ్గతికిన్‌= దుస్‌ స్థితికి; 


పోయెన్‌; ఎందున్‌= ఎక్కడైనా; దుష్ట+ఆత్ములకున్‌= దుర్మార్గులకు; దౌర్గత్యమున్‌= దుస్‌స్టితీ; సుజనులకున్‌= సజ్జనులకు; 
అనర్గళ సత్‌+గతియున్‌= అడ్డులేని సద్గతీ; అగుట; అరుదే?= ఆశ్చర్యమా? 


తాత్సర్యం: ఆ నహుషుడు స్వర్గలోకం నుండి (భ్రష్టుడై దుర్గతి చెందాడు. ఎక్కడైనా దుర్మార్గులకు దుగ్గతీ, 
సన్మార్గులకు సద్గతీ కలగటం ఆశ్చర్యమా?' 
థూ గ థ్రీ 


విశేషం: ఇందులో విశేషం సామాన్యంచేత సమర్థింపబడుతోంది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


మ. అనినన్‌ దేవతలుం దపోధనులు నత్యానందముం బొంది; రా 

మునిం బూజించె నమర్తనాథు(డు మనోమోదంబు సంధిల్ల, న 

య్యనురాగంబు చరాచరంబులకు హృద్యం బయ్యె/; సర్వాప్సరో 

జనముం గౌశికు( గానవచ్చె సుభగైశ్వర్యంబు శోబిల్లంగన్‌. 203 
ప్రతిపదార్థం: అనినన్‌; దేవతలున్‌; తపోధనులు= తపస్సు ధనంగా కలవారు- మునులూ; అతి+ఆనందమున్‌+పొందిరి= 
మిక్కిలి ఆనందం పొందారు; అమర్త్య నాథుండు= సురరాజు- ఇంద్రుడు; మనస్‌(ఎ+మోదంబు= మనస్సంతోషం; సంధిల్లన్‌= 
కలుగగా; ఆ మునిన్‌= ఆ మునిని- అగస్త్యుడిని; పూజించెన్‌; ఆ+అనురాగంబు= వారి (ప్రేమభావం; చర+అచరంబులకున్‌= 
అజడాలకూ, జడములకూ; హృద్యంబు+అయ్యెన్‌= మదికింపు గొల్పింది. సర్వ+ అప్పరస్‌()+జనమున్‌= ఎల్ల అచ్చరల సమూహమూ; 
సుభగ+ఐశ్వర్యంబు= ఉదాత్తమైన ఐశ్వర్యం; శోభిల్లంగన్‌= ప్రకాశించగా; కౌశికున్‌= ఇంద్రుడిని; కానన్‌+వచ్చెన్‌= చూడవచ్చింది. 


తాత్పర్యం: అనగా, దేవతలూ మునులూ మిక్కిలి సంతోషించారు. ఇంద్రుడు ఆనందంతో ఆ అగస్తుణ్ణి పూజించాడు. 
వారిద్దరి పేమ భావం స్వర్గంలోని చరాచరాలన్నింటికి సంతోషదాయకమయింది. ఉదాత్తమైన ఐశ్వర్యం ఒప్పుగా 
అచ్చరలందరూ ఇంద్రుడిని చూడవచ్చారు. 


క. తదనంతరంబ. 204 
తాత్సర్యం: ఆ వెంటనే. 


ఉ. పావకు(డాదిగా దిగధిపాలురుం గిన్నర సిద్ద సాధ్యులున్‌, 

దేవగురుండు€ దోన చనుదేరంగ, వైభవ ముల్లసిల్ల, నై 

రావణ దంతి నెక్కి యమరావతికిం జని, యింద్రు( డా శచీ 

దేవియు( దాను మోదమునం దేలి రభీష్ట వినోద లీలలన్‌. 205 
ప్రతిపదార్థం: పావకుండు+ఆదిగాన్‌= అగ్ని మొదలుగా; దిక్‌+అధిపాలురున్‌= దిక్సాలకులూ; కిన్నర సిద్ద సాధ్యులున్‌= 


కిన్నరులూ, సిద్దులూ, సాధ్యులూ; దేవగురుండున్‌= బృహస్పతీ; తోన్‌+అ= కూడానే; చనుదేరంగన్‌= రాగా; వైభవము+ఉల్లసిల్లన్‌= 
వైభవం (ప్రకాశించగా; ఐరావణ, దంతిన్‌+ఎక్కి= ఐరావతమనే ఏనుగు నెక్కి; అమరావతికిన్‌+చని; ఇం(ద్రుడు; ఆ శచీ 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవియున్‌+తానున్‌= ఆ శచీదేవి; తనూ; అభీష్ట వినోద లీలలన్‌= కోరిన వేడుకల విలాసాలతో; మోదమునన్‌+తేలిరి= 
సంతోషంతో సుఖించారు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు మొదలుగాగల దిక్సాలకులూ, కిన్నరులూ, సిద్దులూ, సాధ్యులూ బ హస్పతీ కూడా రాగా, 
వైభవం వెల్లివిరియగా, ఐరావతమనే ఏనుగు నెక్కి, అమరావతికి వెళ్ళి, ఇంద్రుడు ఆ శచీదేవితో ఇష్ట వినోద క్రీడలతో 
సంతోషంలో తేలియాడాడు. 


విశేషం: అష్టదిక్సాలకులలో మొదటివాడు, తూర్పుదిక్కునకు అధిపతి ఇంద్రుడు. అతడిని చూడవచ్చినవారిలో ఇప్పుడు 
ఆగ్నేయదిక్కుకు అధిపతి అగ్ని. అతడు మొదలుగా మిగిలినవారు దక్షిణ దిగధిపతి- యముడు; నైబుతికి- నిరృతి; 
ఫళ్చిమానికి- వరుణుడు, వాయవ్యానికి- వాయువు, ఉత్తరానికి- కుబేరుడు; ఈశాన్యానికి- ఈశ్వరుడు అధిపతులు. (సంపా.) 


వ. ఇవ్విధంబున మహానుభావుం డగు నమ్మహేంద్రుండు. 206 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; మహానుభావుండు+అగు= మహనీయుడైన; ఆ+మహేంద్రుండు= ఆ దేవేంద్రుడు. 


తాత్సర్యం: ఈ రీతిగా మహానుభావుడైన ఆ దేవేంద్రుడు. 


క  ఆజ్ఞాభంగం బయినం । బ్రాజ్ఞేతరునట్లు దుఃఖపడి యుండండె? తా 

నజ్ఞాతవాసమును గా । లజ్ఞతం జలుపండె? యన్యులకు వగపేలా? 207 
ప్రతిపదార్థం: ఆజ్ఞా భంగంబు+అయినన్‌= తన అధికారానికి భంగం కలుగగా; ప్రాజ్ఞఇతరు+అట్టు= అప్రాజ్ఞుడివలె, 
అపండితుడివలె; దుఃఖము+పడి= దుఃఖించి; ఉండడె?= ఉండడా? తాను; అజ్ఞాత వాసమును= ఇతరులకు తెలియకుండా 


ఉండటం; కాలజ్ఞతన్‌= సమయజ్ఞతతో; చలుపండె?= చేయడా?; అన్యులకున్‌= ఇతరులకు; వగపు= దుఃఖం; ఏలా?= 
ఎందుకు? 


తాత్పర్యం: తన అధికారానికి భంగం వాటిల్లినప్పుడు పామరుడివలె దేవేంద్రుడివంటివాడు దుఃఖం అనుభవిస్తూ 
ఉండలేదా? తాను కాలప్రభావాన్ని గుర్తించి అజ్ఞాతవాసం చేయడా? ఇతరులకు దుఃఖ మెందుకు? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. ఇంద్రుడే ఆ విధంగా (ప్రవర్తించినప్పుడు ఇతరుల సంగతి చెప్పాలా? అని కైముత్యంచేత 
అర్థసంసిద్ది కలుగుతున్నది కాబట్టి అలంకారం కావ్యార్థాపత్తి, 
క. కావున మీ పడిన యర । ణ్యావాస క్లేశమునకు, నజ్ఞాత విధిన్‌ 

సేవకుల రైన దానికి । నోవకుండీ మీరు లఘుమనోవృత్తులరై.' 208 
ప్రతిపదార్థం: కావునన్‌; మీరు; లఘు మనస్‌(:)+వృత్తులరు+ఐ= అల్పబుద్ధి కలవారయి; మీ పడిన అరణ్య+ఆవాప 


క్లేశమునకున్‌= మీరు పడ్డ అరణ్యవాస కష్టానికీ; అజ్ఞాత విధిన్‌= ఇతరులచేత ఎరుగబడకుండా; సేవకులరు+ఐన దానికిన్‌= 
సేవకులయినందుకూ; నోవకు(డీ= బాధపడకండి. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 77 


తాత్సర్యం: కాబట్టి మీరు అరణ్యవాస దుఃఖం అనుభవించినందుకూ, ఇతరులకు తెలియకుండా సేవకత్వం 
చేసినందుకూ మీరు అల్పబుద్దితో నొచ్చుకొనకండి.' 


వ. అని యిట్లు సెప్పి శల్యుండు సభాసదులం గలయం గనుంగొని. 209 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; చెప్పి; శల్యుండు; సభాసదులన్‌= సభ్యులను; కలయన్‌+కనుంగొని= బాగా చూచి. 


తాత్సర్యం: అని ఈ విధంగా చెప్పి శల్యుడు సభలోజఉన్న వారి నందరినీ బాగా చూచి. 


ఉ.  కౌరవనాథుం డా నహుషుకైవడి నాశము. బొందు; వాసవ 
శ్రీ రమణీయు(డై జయము సేకొని ధర్మజు. డంబురాశి వే 
లా రశనా సముజ్ఞ్వల విలాస మనోహర మేదినీ వధూ 
సార సమగ్ర భోగముల సన్నుతి కెక్కెడు. దాను దమ్ములున్‌. 210 


ప్రతిపదార్థం: కౌరవ నాథుండు= కురుపతి-దుర్యోధనుడు; ఆ నహుషు కైవడిన్‌= ఆ నహుషుడివలె; నాశమున్‌+పొందున్‌= 
నశిస్తాడు; ధర్మజుండు= ధర్మరాజు; వాసవ శ్రీ రమణీయుండు+ఐ= ఇంద్ర సంపదవంటి సంపదతో మనోహరుడయి; 
జయము+చేకొని= గెలుపొంది; తానున్‌+తమ్ములున్‌= తాను తమ్ములతో; అంబురాశి= సముద్రముయొక్క; వేలా= తీరం 
అనే; రశనా= మొలనూలుతో; సముజ్జ్యల= (ప్రకాశించే; విలాస= లీలచేత; మనోహర= అందమైన; మేదినీ వధూ= భూమి 
అనెడు (స్తీ యొక్క; సార= సారవంతములూ; సమ(గ్ర= సంపూర్ణములూ అయిన; భోగములన్‌= సౌఖ్యాలతో; సన్నుతికిన్‌+ 
ఎక్కెడున్‌= పొగడ్త కెక్కుతాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ఆ నహుషుడివలె నశిస్తాడు. ధర్మరాజు ఇం(ద్రవైభవంతో విజయం సాధించి, తమ్ములతో 
సముద్ర తీరమనే మొలనూలి సముజ్ఞ్యల విలాసంచేత అందమైన భూమి అనే (స్తీ యొక్క సారవంతాలైన 
సర్వభోగాలూ పొంది పొగడ్త కెక్కుతాడు. 


విశేషం: అలం: ఉపమ. (కౌరవనాథు(డా... నాశముంబొందు); వేలా రశనా, మేదినీ వధూ అనే చోట్ల ఉపమేయోపమానాలకు 
అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం. 


వ. అని పలికి వెండియు నతండు పాండవాగ్రజున కిట్లనియె. 211 


ప్రతిపదార్థం: అని; పలికి; వెండియున్‌= ఇంకా; అతండు= శల్యుడు; పాండవ+అ(గ్రజునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని పలికి శల్యుడు ధర్మరాజుతో ఇంకా ఇట్టా అన్నాడు. 
క. 'సాఖ్యంబులు వొందు, జగ । త్రఖ్యాతులు. జెందు6 దగ బురందర విజయో 
పాఖ్యానము విన్నను, ద । ద్వ్యాఖ్యానము సేసినన్‌ జనావలి కనఘా! 212 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! ధర్మరాజా!; తగన్‌= ఒప్పుగా; పురందర+విజయ+ఉపాఖ్యానము= ఇంద్ర విజయ 
వృత్తాంతం; విన్నను= విన్నా; తద్‌+వ్యాఖ్యానము+చేసినన్‌= దానిని వ్యాఖ్యానించినా; జన+ఆవలికిన్‌= జనసముదాయానికి; 
సౌఖ్యంబులు+పొందున్‌= సుఖాలు కలుగుతాయి.; జగత్‌+(ప్రఖ్యాతులున్‌= (ప్రపంచకీర్తులూ; చెందున్‌= లభిస్తాయి. 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “అనఘా! ధర్మరాజా! సముచితంగా ఇంద్రవిజయకథ విన్నా, దానిని వ్యాఖ్యానించినా జనులకు సౌఖ్యాలు 


కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా కీర్తులు లభిస్తాయి. 


క. మోహరము నడచుచుండ(గ । నీ హరి విజయంబు విను నరేంద్రుండు రిపు సం 
దోహంబు గెల్లుటకు సం । దేహం బించుకయు లేదు ధీరవిచారా!' 213 


ప్రతిపదార్థం: ధీర విచారా?= ధైర్యవంతమైన ఆలోచన కలవాడా! ధర్మరాజా!; మోహరము= యుద్దం; నడుచుచున్‌+ 
ఉండంగన్‌= జరుగుతుండగా; ఈ హరి విజయంబున్‌= ఈ ఇం(ద్ర విజయ వృత్తాంతాన్ని; విను నరేంద్రుండు= వినే రాజు; 
రిపు సందోహంబున్‌= శత్రువుల సమూహాన్ని; గెల్బుటకున్‌= గెలవటానికి; సందేహంబు= అనుమానం; ఇంచుకయున్‌+లేదు= 
కొంచెం కూడా లేదు. 


తాత్సర్యం: ధర్మరాజా! యుద్దం జరుగుతూ ఉండగా ఇంద్రవిజయమనే ఈ కథను విన్నరాజు శత్రుసమూహాన్ని 
గెలుస్తాడు. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు. 


విశేషం: ఇంద్రవిజయం విన్న ధర్మరాజు యుద్దంలో శత్రువులను జయించటం తథ్యమని ధ్వని. ప్రాచీనకాలంలో ఇటువంటి 
విజయగాథలను యుదశిబిరాలో వినిపించేసంప్రదాయం ఉన్నట్లు ఈ ఫల్మశ్రుతి వలన వెల్లడౌతున్నది. (సంపా.) 
ఠా (30) (30) (3) 


వ. అనిన విని ధర్మనందనుండు మద్రపతిం బ్రస్తుతించి ' మహానుభావా! భవదీయ భాషణ శ్రవణంబున( జిత్తంబు 
కలంక దేటి' నని సంభావించి యతనికి సముచితంబులగు మజ్జన భోజనంబు లొనరించి, యనంతరంబ 
యతండు పయనంబునకు నుద్యోగించిన. 214 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధర్మనందనుండు= ధర్మరాజు; మ(ద్రపతిన్‌= మ।ద్రదేశరాజును- శల్యుడిని; (ప్రస్తుతించి= బాగా 
పొగడి; మహానుభావా!= మహాత్మా!; భవదీయ భాషణ (శ్రవణంబునన్‌= మీ మాటల వినికి చేత; చిత్తంబు= మనస్సు; 
కలంకదేటెన్‌= (ప్రసన్నత నొందింది; అని; సంభావించి= ఆదరించి; అతనికిన్‌; సముచితంబులు+అగు= మిక్కిలి తగినవైన; 
మజ్జన భోజనంబులు= స్నానమూ, భోజనమూ; ఒనరించి= చేసి; అనంతరంబు+అ= వెంటనే; అతండు= శల్యుడు; 
పయనంబునకున్‌= ప్రయాణానికి; ఉద్యోగించినన్‌= పూనుకొనగా. 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు శల్యుడిని సన్నుతించి “మహాత్మా! మీ మాటలు వినటం చేత నా మనస్సు 
తేరుకొన్నది.' అని మన్నించి అతడికి తగిన విధంగా స్నాన భోజనాలు ఏర్పాటుచేసి, వెంటనే అతడు ప్రయాణానికి 
పూనుకోగా. 


విశేషం: సత్కధాశ్రవణం సంకటహరణం అని నీతి.(సంపా.) 


ఆ. అతని ననుప నేగి యధిక సంప్రీతి నే; తెంచునప్పు డయ్యుధిష్టిరుండు 
'రణములోన మీరు రాధేయు. బలుకుట | మటివకుండవలయు మమ్ము. దలంచి.” 215 


ప్రతిపదార్థం: అతనిన్‌= శల్యుడిని; అనుపన్‌+ఏంగి= సాగనంపటానికి వెళ్ళి; అధిక సంట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
ఏతెంచు+అప్పుడు= వచ్చేటప్పుడు; ఆ+యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు; రణములోనన్‌= యుద్దంలో; మీరు; మమ్మున్‌+ 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 79 


తలంచి= మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని; రాధేయున్‌+పలుకుట= కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ మాటాడటం; మజవక+ 
ఉండవలయున్‌= మరచిపోగూడదు. 


తాత్సర్యం: శల్యుడిని మిక్కిలి సంతోషంతో సాగనంపటానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ధర్మరాజు 'యుద్దంలో మీరు 
మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కర్టుడిని నిరుత్సాహపరుస్తూ మాట్లాడటం మరచిపోగూడదు” అన్నాడు. 


క అనుటయు మద్రేశ్వరు€ డా । తని నూటిడ( బలికి గాఢతరముగ నాలిం 
గన మొనరించి చనియె హ । స్తినాపురికి బలముతో నతిత్వరితగతిన్‌. 216 


గ్‌ా! 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనినంతనే; మద్ర+ఈశ్వరుండు= మద్రదేశాధిపతి శల్యుడు; ఆతనిన్‌; ఊణడన్‌+పలికి= 
ఓదార్పుగా పలికి; గాఢతరముగన్‌= మిక్కిలి గట్టిగా; ఆలింగనము+ఒనరించి= కౌగిలించుకొని; అతి త్వరిత గతిన్‌= మిక్కిలి 
శ్రీఘ్రగమనంతో; బలముతోన్‌= సైన్యంతో; హస్తినాపురికిన్‌; చనియెన్‌. 


తాత్సర్యం: అని ధర్మరాజు అనగానే శల్యుడు అతడికి ఊరట కలిగేటట్లు మాటాడి గట్టిగా కౌగిలించుకొని, అతి 
శీఘ్ర గమనంతో హస్తినాపురానికి సైన్యంతో వెళ్ళిపోయాడు. 


విశేషం: ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ప్రత్యేకమైన అలవాటు ఉన్నట్టు చిత్రించటం తిక్కన నాటకీయరచనా శిల్పంలో భాగం. 
శల్యుడు మైత్రితో ఎదుటివారిని కౌగిలించుకొనటం అతడి అలవాటు. మొదట రాగానే ధర్మజుడిని కౌగిలించుకొన్నాడు (104వ 
పద్యం). పోతూ ఇప్పుడు గట్టిగా కౌగిలించుకొన్నాడు. ఆ గాఢమైన కౌగిలింత ధర్మరాజుకు తప్పక అనుకూలంగా వ్యవహరిస్తానని 
వ్యక్తం చేసిన ఆంగికాభినయం. మాటలకంటె చేతలే ఒక్కొక్కసారి ఎంతో మాట్లాడతాయి.(సంపా.) 


వ. అట్టి యవసరంబున. 217 
తాత్సర్యం: ఆ సమయంలో. 
సాత్యక్యాదులు సేనాసమేతంబుగ6 బాండవులం జేరవచ్చుట (సం. 5-19-1) 


మ. సకలారాతి భయంకరుం డగుచు నుత్సాహంబు వాటించి, నే 
లకు వ్రేం గయ్యెడుభంగి వచ్చె రణలీలాకౌతుకం బొప్పం దా 
నొక యక్షౌహిణి తోడ, బాండవబలం బుల్లాసముం బొంద సా 
త్యకి బాహాబలగర్వ నిర్వహణ విద్యాప్రాఢడి సంరూఢుందై. 218 


ప్రతిపదార్థం: సాత్యకి; సకల+అరాతి భయంకరుండు+అగుచున్‌= ఎల్లశత్రువులకు వెరపు కలిగించేవాడవుతూ; ఉత్సాహంబు+ 
పాటించి= అభిలాష పూని; బాహా బల గర్వ నిర్వహణ విద్యా (ప్రాఢి సంరూఢుండు+ఐ= భుజ పరాక్రమ గర్వాన్ని నిర్వహించే 
విద్యయందలి నేర్పుచేత మిక్కిలి |ప్రసిద్దుడై; రణ లీలా కౌతుకంబు+ఒప్పన్‌= యుద్దక్రీడయందలి వేడుక ఒప్పగా; పాండవ 
బలంబు= పాండవుల సేన; ఉల్లాసమున్‌+పొందన్‌= సంతోషపడగా; తాను; ఒక+అక్షౌహిణి తోడన్‌= ఒక అక్షౌహిణీ సేనతో; 
నేలకున్‌= భూమికి; |వ్రేగు= భారము; అయ్యెడు భంగిన్‌= అయ్యే విధంగా; వచ్చెన్‌. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సాత్యకి సర్వశత్రు భీకరుడవుతూ, ఉత్సాహంతో, యుద్ద క్రీడయందలి వేడుక ఒప్పుగా, పాండవసేన 
సంతోషించగా, భుజ పరాక్రమ గర్వాన్ని చూపే విద్యయందలి నేర్పుచేత (ప్రసిద్దుడై, ఒక అక్షౌహిణీ సేనను తీసికొని, 
భూమికి భారం కలిగే విధంగా వచ్చాడు. 


విశేషం: అక్షౌహిణి - 21870 రథాలు, అన్ని ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం కలసేన. 


వ. అంతం జేదిపతి యగు ధృష్టకేతుండును, జరాసంధనందనుండగు సహదేవుండును జెటొక్క యక్షౌహిణి 
తోడం జనుదెంచిరి. సహోదరు లేవు రగు కేకయపతులు నేకాక్షౌహిణీ సమేతులై యేంగుదెంచిరి; 
తదనంతరంబ. 219 

ప్రతిపదార్థం: అంతన్‌; చేది పతి+అగు ధృష్టకేతుండును= చేది దేశరాజగు ధృష్టకేతుడూ; జరాసంధ నందనుండు+అగు 

సహదేవుండును= జరాసంధుడి కొడుకైన సహదేవుడూ; చెటీ+ఒక్క+ అక్షౌహిణి తోడన్‌= ఒక్కొక్క అక్షౌహిణీ సేనతో; చనుదెంచిరి= 
వచ్చారు; సహోదరులు+ఏవురు+అగు కేకయపతులున్‌= సోదరు లయిన అయిదుగురు కేకయ పతులూ; ఏక+ అక్షౌహిణీ 
సమేతులు+ఐ= ఒక్క అక్షౌహిణీ బలంతో; ఏంగుదెంచిరి= వచ్చారు; తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే. 


తాత్సర్యం: అంతట చేది దేశపురాజైన ధృష్టకేతుడూ, జరాసంధుడి కుమారుడైన సహదేవుడూ ఒక్కొక్క అక్షౌహిణీ 
సేనతో వచ్చారు. సోదరులైన అయిదుగురు కేకయపతులూ ఒక అక్షౌహిణీ బలంతో వచ్చారు. ఆ వెంటనే. 


క. కొడుకులు. దానును గుట్టిపు | దదములం గరిఘటల; భట రథవ్రాతములం 

బుడమి చలింపంగ ద్రుపదు(డు । గడు వేడుకం దోడు సూపె6 గౌంతేయులకున్‌. 220 
ప్రతిపదార్థం: ద్రుపదుండు; కొడుకులున్‌+తానును= కొడుకులూ; తానూ; గుజ్జము+దడములన్‌= గుర్రపు సేనలతో; కరి 
ఘటలన్‌= ఏనుగుల గుంపులతో; భట రథ (వాతములన్‌= కాల్బంటుల, రథాల సమూహాలతో; పుడమి చలింపంగన్‌= భూమి 
అదరేటట్టు; కడున్‌ వేడుకన్‌= మిక్కిలి సంతోషంతో; కౌంతేయులకున్‌= పాండవులకు; తోడు+చూపెన్‌= సహాయం కొరకు 
వచ్చాడు. 


తాత్సర్యం: (ద్రుపదుడు కొడుకులతో గుర్రపు దళాలతోనూ, ఏనుగుల గుంపులతోనూ, కాల్చంటుల రథాల 
సమూహాలతోనూ భూమి అదిరే విధంగా మిక్కిలి వేడుకతో పాండవులకు సహాయం చేయటానికి వచ్చాడు. 


వ. అదియును నొక యక్షైహిణికిం గలిగి యొప్పె; నయ్యవసరంబున ననుజ తనుజ సమేతుండును, బార్వతీయ 

మహీపాల సహితుండును నై యొక్క యక్షౌహిణి యొడ్డనంబు దీర్ణి. 221 
ప్రతిపదార్థం: అదియును= ఆ సేనయూ; ఒక+అక్షాహిణికిన్‌+కలిగి+ఒప్పెన్‌= ఒక అక్షౌహిణి పరిమితి కలదై విలసిల్లింది; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; అనుజ తనుజ సమేతుండును= తమ్ములతోనూ, కొడుకులతోనూ కూడినవాడూ; 


పార్వతీయ మహీపాల సహితుండునున్‌+ఐ= పర్వతప్రాంత దేశాల రాజులతో కూడిన వాడూ అయి; ఒక్క+అక్షౌహిణి+ఒడ్డనంబు+ 
తీర్చి= ఒక అక్షౌహిణీ వ్యూహం సవరించి. 


తాత్సర్యం: అదియూ ఒక అక్షౌహిణి అయి ఒప్పింది. ఆ సమయంలో తమ్ములతోనూ, కొడుకులతోనూ కూడినవాడూ, 
పర్వత ప్రాంతీయులైన రాజులతో కూడినవాడూ అయి ఒక అక్షౌహిణీ వ్యూహం సవరించి. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 81 


క. చిందముల మంతం బగతుర । డెందంబులతోడ దిక్తటీసంధులు నం 
దంద పగులంగ6 గుంతీ | నందనులకు€ దోడు మత్స్యనాథు(డు సూపెన్‌. 222 


ప్రతిపదార్థం: చిందముల మో(తన్‌= శంఖముల ధ్వనులతో; పగతుర డెందంబుల తోడన్‌= శత్రువుల మనస్సులతో; 
దిక్‌+తటీ సంధులున్‌= దికృదేశముల కలయికలు కూడా; అందంద= (క్రమక్రమంగా; పగులంగన్‌= (బ్రద్దలు కాగా; మత్స్య 
నాథు(డు= మత్స్యదేశపు రాజయిన విరాటుడు; కుంతీ నందనులకున్‌= కుంతి కొడుకులకు-పాండవులకు; తోడు= సహాయం; 
చూపెన్‌. 


తాత్సర్యం: శంఖధ్వనులచే శత్రుహృదయాల తోపాటు దిక్రదేశాల సంధులు కూడా (క్రమక్రమంగా పగులగా 
మత్స్య దేశాధీశుడైన విరాటుడు పాండవులకు సహాయుడై వచ్చాడు. 


విశేషం: అలం: సహోక్తి. 'పగతురడెందంబులతోడ దిక్తటీసంధులు నందంద పగులంగి. ఇక్కడ పగతురడెందములకూ, దిక్తటీ 
సంధులకూ సహభావం ఉన్నది కాబట్టి సహాోక్తి 


వ. పాండ్యవిభుండు లోనుగా( బలుదెసలనుండి వచ్చిన బలం బొక్క యక్షౌహిణికిం గలిగి యొప్పె. 223 


ప్రతిపదార్థం: పాండ్య విభుండు లోనుగాన్‌= పాండ్యదేశపు రాజు మొదలైన; పలు దెసలనుండి వచ్చిన బలంబు= అనేక 
దిక్కుల నుండి వచ్చిన సైన్యం; ఒక్క+అక్షౌహిణికిన్‌+కలిగి+ఒప్పెన్‌= ఒక అక్షౌహిణి అయి ఒప్పింది. 


తాత్సర్యం: పాండ్యదేశాధిపతి మొదలుగా నానాదిశలనుండి వచ్చిన సైన్యం ఒక అక్షౌహిణి అయి ఒప్పింది. 


క. ఏ డక్షౌహిణు లిమ్మెయి(। గూడెం బాండున్భపసుతుల( గ్రూరాహవసం 
క్రీడా వినోదమునకుం । దోడుపడం బూని యతి కుతూహల వృత్తిన్‌. 224 
ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఏడు+అక్షొహిణులు; [క్రూర+ఆహవ సంశ్రీడా వినోదమునకున్‌= ఘోరమైన 


యుద్ధం అనే క్రీడయందలి వేడుక కొరకు; అతి కుతూహల వృత్తిన్‌= మిక్కిలి సంతోషంతో; తోడుపడన్‌+పూని= సహాయపడటానికి 
పూని; పాండు నృప+సుతులన్‌= పాండురాజు కొడుకులైన పాండవులను; కూడెన్‌= కలిసాయి. 


తాత్పర్యం: ఈ విధంగా ఏడు అక్షొహిణులు ఘోరయుద్ద (క్రీడా వినోదం కొరకు మిక్కిలి కుతూహలంతో 
తోడ్పాటు చూపటానికి పూని పాండవులను కలిసాయి. 


వ. ఇవ్విధంబునం గూడి పెరింగి యుధిష్టిరు సైన్యంబు గయ్యంబునకుం గాలు ద్రవ్వుచునుండె; నంత నక్కడం 
గిరాతకాంచన సైన్యనిచయంబులం గూర్ద్లికొని, సమరంబునకు నమరి యొక్క యక్షౌహిణి గల భగదత్తుండు 
సుయోధనుం గలిసె; భూరిపరాక్రముండయిన భూరిశ్రవుండును, మహాబలుండయిన శల్యుండును 
నేకాక్షౌహిణీ సమేతంబుగా నేతెంచిరి; వారలయట్ల సన్నద్దుండై కాంభోజనాథుండైన సుదక్షిణుండును 
యవనేశ్వరుండును వచ్చె; నత్తెజింగున సమకట్టి జయద్రథ ప్రముఖులైన సింధు సౌవీర నరపతు 
లరుగుదెంచిరి; మాహిష్మతీ పతి యగు నీలుండు, యాదవవీరుం డగు కృతవర్మయు, నవంతీశ్వరులు 
సోదరులు నగు విందానువిందు లిరువురునుంగా నిన్నలువురు నొక్కొక్క యక్రౌహిణితోడ( జనుదెంచిరి; 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


మటియునుం బలుదెసల నుండి వచ్చి కూడిన వాహినులు మూ డక్షౌహిణులకుం గలిగె; ధార్తరాష్తులకు6 
దోడు పడం బూనినయవి పదునొకం డక్షౌహిణు లయ్యె; నట్టియెడ. 225 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; కూడి; పెరి(గి= వృద్దిపొంది; యుధిష్టిరు సైన్యంబు= ధర్మరాజు సైన్యం; కయ్యంబునకున్‌+ 
కాలు+(త్రవ్వుచున్‌+ఉండెన్‌= యుద్దానికి సిద్దపడుతూజఉండింది; అంతన్‌; అక్కడన్‌= కౌరవపక్షంలో; కిరాత కాంచన సైన్య 
నిచయంబులన్‌= కిరాతులనూ, బంగారాన్నీ, సేనా సమూహాలనూ, కూర్చికొని; సమరంబునకున్‌= యుద్దానికి; అమరి= ఒప్పి; 
ఒక్క+అక్షాహిణి+కల భగదత్తుండు= ఒక అక్షాహిణీబలం ఉన్న భగదత్తుడు; సుయోధనున్‌= దుర్యోధనుడిని కలిసెన్‌; భూరి 
పరా(క్రముండు+అయిన భూరి శ్రవుండును= మిక్కిలి పరా(క్రమవంతుడయిన భూరి శ్రవుడూ; మహాబలుండు+అయిన శల్యుండును; 
ఏక+ అక్షౌహిణీ సమేతంబుగాన్‌= ఒక అక్షౌహిణీతో కూడి; ఏతెంచిరి= వచ్చారు; వారల+అట్టు+అ= వారి వలెనే- అనగా ఒక 
అక్షౌహిణితో; సన్నద్దుండు+ఐ= సంసిద్దుడయి; కాంభోజ నాథుండు+ఐన= కాంభోజదేశపురాజయిన; సుదక్షిణుండు+ అను 
యవన+ఈశ్వరుండును= సుదక్షిణుడనే యవనపతియూ; వచ్చెన్‌; ఆ+తెజంగునన్‌= ఆ రీతిగా; సమకట్టి= పూని (అనగా 
ఒక అక్షాహిణితో); జయద్రథ (ప్రముఖులు+ఐన= జయ(ద్రథుడూ మొదలైన; సింధు సౌవీర నరపతులు= సింధుదేశపురాజూ, 
సౌవీరదేశపురాజూ; అరుగుదెంచిరి= వచ్చారు; మాహిష్మతీ పతి+అగు నీలుండున్‌= మాహిష్మతీ దేశరాజయిన నీలుడూ; 
యాదవ వీరుండు+అగు కృతవర్మయున్‌; అవంతి+ఈశ్వరులు= అవంతి దేశరాజులూ; సోదరులున్‌= సహోదరులూ; అగు; 
వింద+అనువిందులు+ఇరువురునున్‌+కాన్‌= అవంతి దేశాధీశులూ సహోదరులూ అయిన విందుడూ, అనువిందుడూ; 
ఈ+నలువురున్‌= ఈ నలుగురూ; ఒక్కొక్క+అక్షాహిణి తోడన్‌; చనుదెంచిరి; మణియునున్‌; పలు దెసలనుండి= అనేక 
దిక్కుల నుండి; వచ్చి; కూడిన వాహినులు= చేరిన సేనలు; మూండు+అక్షాహిణులకున్‌+కలిగెన్‌= మూడు అక్షాహిణులు 
అయ్యాయి; ధార్తరాష్ట్రులకున్‌= కౌరవులకు; తోడుపడన్‌+పూనిన+అవి= సహాయపడటానికి వచ్చినవి; పదునొకండు+అక్షౌహిణులు; 
అయ్యెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఈ రీతిగా కూడి పెరిగి ధర్మరాజుసైన్యం కయ్యానికి కాలుత్రవ్వుతూ ఉన్నది. అంత అక్కడ- 
కౌరవపక్షంలో- కిరాతకులనూ, ధనాన్నీ, సైన్య సమూహాలను కూర్చుకొని, యుద్దానికి సిద్దపడి ఒక అక్షాహిణీసేనతో 
భగదత్తుడు దుర్యోధనుడిని చేరాడు. అధిక పరాక్రమవంతు డయిన భూరి(శ్రవుడూ, మహాబలుడైన శల్యుడూ ఒక 
అక్షాహిణితో వచ్చారు. వారివలెనే ఒక అక్షౌహిణితో కాంభోజరాజయిన సుదక్షిణుడనే యవనపతి వచ్చాడు. అదే 
విధంగా ఒక అక్షౌహిణితో సిద్దపడి జయ(ద్రథుడూ మొదలుగాగల సింధు సౌవీర దేశాల రాజులు వచ్చారు. 
మాహిష్మతీ ప్రభువైన నీలుడూ, యాదవవీరుడైన కృతవర్మా అవంతీశ్యరులూ సోదరులూ అయిన విందుడూ 
అనువిందుడూ అనే ఇద్దరూ కలిసి ఈ నలుగురూ ఒక్కొక్క అక్షాహిణితో వచ్చారు. ఇంకా అనేక దిక్కుల నుండి 
వచ్చి చేరిన సేనలు మూడు అక్షాహిణులయ్యాయి. కౌరవులకు ఈ విధంగా సహాయపడవచ్చినవి పదకొండు 


అక్షాహిణులయినాయి. ఆ సమయంలో. 
క. సవరణల నొప్పి, యని బాం । డవ బలముల మార్కొనం గడంగుచు, నత్యు 

త్సవమునం బేర్ణిన సేనల | కవకాశము లేదు విడియ హస్తిపురమునన్‌. 226 
ప్రతిపదార్థం: సవరణలన్‌= యుద్దపరికరాలతో; ఒప్పి; అనిన్‌= యుద్దంలో; పాండవ బలములన్‌= పాండవుల సేనలను; 


మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; కడంగుచున్‌= ప్రయత్నిస్తూ; అతి+ఉత్సవమునన్‌= మిక్కిలి సంతోషంతో; పేర్చిన= విజృంభించిన; 
సేనలకున్‌; హస్తిపురమునన్‌; విడియన్‌= విడిది చేయటానికి; అవకాశము లేదు= స్థలం లేదు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 83 
తాత్సర్యం: యుద్దపరికరాలతో ఒప్పి, యుద్దంలో పాండవుల సేనలను ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తూ మిక్కిలి 
సంతోషంతో విజృంభించిన సేనలకు హస్తినాపురంలో విడిది చేయటానికి స్థలం చాలలేదు. 


క. నానాముఖముల విడియం । గా నియమించెను బలంబు( గౌరవపతి యా 
సేనల దొరలకు నిలువ6గ । నైనను నెడ లేమి, నధిక హర్షం బెస(గన్‌. 227 


ప్రతిపదార్థం: కౌరవ పతి= కురురాజు - దుర్యోధనుడు; ఆ సేనల దొరలకున్‌= ఆ సేనల నాయకులకు; నిలువ(గన్‌+ 
ఐననున్‌= నిలవటానికి కూడా; ఎడ లేమిన్‌= స్థలం లేకపోవటం చేత; బలంబును= సైన్యాన్ని; నానా ముఖములన్‌= 
పెక్కుచోట్ల; విడియంగాన్‌= విడిది చేసేటట్లు; అధిక హర్షంబు+ఎసంగన్‌= మిక్కిలి సంతోషం అతిశయించగా; నియమించెను= 
ఏర్పాటు చేశాడు. 


తాత్సర్యం: ఆ సేనల నాయకులకు నిలవటానికి కూడా స్థలం లేకపోవటం వలన సంతోషం అతిశయించగా 

దుర్యోధనుడు సైన్యాన్ని పెక్కుచోట్ల విడిసేటట్టు ఏర్పాటు చేశాడు. 

వ. ఇత్తెబింగునం గురుజాంగలంబున, రౌహితకారణ్యంబున, మరుదేశంబున, నహిచ్చత్రంబున. గాలకూటంబున, 
గంగాకూలంబున, వారణావతంబున, వటస్థానంబున విచ్చలవిడి విడిసి, ధనధాన్యాది సమస్త వస్తువుల 
కలిమింజేసి యెలమి మిగిలి యున్నంత. 228 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; కురుజాంగలంబునన్‌, రౌహితక+అరణ్యంబునన్‌, మరుదేశంబునన్‌, 
అహిచ్చత్రంబునన్‌, కాలకూటంబునన్‌, గంగాకూలంబునన్‌, వారణావతంబునన్‌; వటస్థానంబునన్‌; విచ్చలవిడి= స్వేచ్చగా; 
విడిసి; ధన ధాన్య+అది సమస్త వస్తువుల కలిమిన్‌+చేసి= ధనమూ, ధాన్యమూ మొదలయిన ఎల్ల వస్తువులూ ఉండటం చేత; 
ఎలమి మిగిలి= సంతోషం అతిశయించి; ఉన్న+అంతన్‌= ఉన్న తరువాత. 


తాత్సర్యం: ఈ విధంగా కురుజాంగలంలోనూ, రౌహిత కారణ్యంలోనూ, మరుదేశంలోనూ, అహిచ్చ[త్రంలోనూ, 
కాలకూటంలోనూ, గంగాకూలంలోనూ (గంగాతీరంలోనూ), వారణావతంలోనూ, వటస్థానంలోనూ స్వేచ్చగా విడిసి, 
ధనమూ, ధాన్యమూ మొదలయిన వస్తువులన్నీ సమృద్దిగా ఉండటంచేత సంతోషాతిశయంతో ఉండగా. 


ద్రుపద పురోహితుని రాయబారము (సం. 5-29-1) 


క. పాంచాల మహీవల్లభు | పంచిన భూదేవు( డుచితభంగి నగరి కే 
తెంచి, ధృతరాష్తుం బ్రీతిం । గాంచి, కృపద్రోణ విదుర గంగాసుతులన్‌. 229 
ప్రతిపదార్థం: పాంచాల మహీవల్లభు పంచిన భూదేవుండు= పాంచాలదేశపురా జయిన (ద్రుపదుడు పంపిన బ్రాహ్మణుడు; 


ఉచిత భంగిన్‌= తగిన విధంగా; నగరికిన్‌= పట్టణానికి- హస్తినాపురానికి; ఏతెంచి= వచ్చి; ధృతరాష్టున్‌; (ప్రీతిన్‌= ఇష్టంతో; 
కాంచి= చూచి(దర్శించి); కృప (ద్రోణ విదుర గంగాసుతులన్‌= కృపుడినీ, |ద్రోణుడినీ, విదురుడినీ, భీష్ముడినీ. 


తాత్సర్యం: ద్రుపదుడు పంపిన పురోహితుడు తగిన విధంగా హస్తినాపురానికి వచ్చి ధృతరాష్టుడిని ప్రీతితో చూసి, 
కృషద్రోణ విదుర భీష్ములను (తరువాతి వచనంతో అన్వయం). 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఈ పద్యం ఎత్తుగడ సాభిప్రాయం. వచ్చిన రాయబారి పాంచాల దేశాధీశుడు పంపిన దూత. ఆయన భూదేవుడైన 
పురోహితుడు. పంపినవాడు ద్రుపదుడు. కార్యం పాండవులది. స్వభావాన్ని బట్టి పురోహితుడు రాబోయే మేలు తెలిపేవాడు. 
ఆ తీరు చూస్తే ఈ రాయబారం మిత్రుడి హితబోధవలె ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నదని సూచన. (బ్రాహ్మణుడి 
మాటలలో ధర్మరాజు పంపిన సందేశం కంటె (ద్రుపదుడు మొదలైన హితుల అభిప్రాయాలే ప్రతిఫలించే అవకాశం ఉన్నది. 
అందువలన ఈ రాయబారం చాలా సున్నితమైనది. (సంపా.) 


వ. వారి వారి మందిరంబులకుం జని కని, సముచితాలాపంబులం బ్రసన్న చిత్తులం జేసి, దుర్యోధను సందర్శనం 
బును నిర్వర్తించి, నిత్య నిపుణారాధనంబున ధృతరాష్తునభిముఖుం గావించి, యొక్క నాం డక్కౌరవేశ్వరు 
పేరోలగంబున సమస్త సేనాపతులం గలయం గనుంగొని యిట్లనియె. 230 


ప్రతిపదార్థం: వారి వారి మందిరంబులకున్‌+చని= వారి వారి ఇళ్ళకు వెళ్ళి; కని= చూసి; సముచిత+ఆలాపంబులన్‌= తగిన 
మాటలచేత; ప్రసన్న చిత్తులన్‌+చేసి= సంతోషించిన మనస్సులు కలవారినిగా చేసి; దుర్యోధను సందర్భనంబును= దుర్యోధనుడి 
దర్శనం కూడా; నిర్వర్తించి= చేసి, నిత్య నిపుణ+ఆరాధనంబునన్‌= ఎడతెగని నేర్పుతోడి పూజనంచేత; ధృతరాష్టున్‌; 
అభిముఖున్‌= అనుకూలుడిని; కావించి= చేసి; ఒక్క నా(డు; ఆ+కౌరవ+ఈశ్ళరు పేరు+ఓలగంబునన్‌= ఆ ధృతరాష్ట్రుడి 
నిండుకొలువులో; సమస్త సేనాపతులన్‌= ఎల్ల సేనానాయకులను; కలయన్‌+కనుంగొని= బాగుగా చూచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వారి వారి ఇళ్ళకు వెళ్ళి చూచి, తగిన మాటలతో మనస్సులకు సంతోషం కలిగించి, దుర్యోధనుడి 
దర్శనం కూడా చేసికొని, నిరంతరం నేర్పుతో ఆరాధించి ధృతర్నాష్టుడిని తనకు అనుకూలుడినిగా చేసికొని, 
ఒకనాడు ఆ ధృతరాష్ట్రుడి నిండు కొలువులో సేనానాయకుల నందరినీ బాగుగా చూచి ఇట్టా అన్నాడు. 


విశేషం: హస్తినాపురంలో ద్రుపద పురోహితుడు కొన్నాళ్ళు గడిపినట్టున్నాడు. అతడికి సరాసరి రాజసభలో ప్రవేశం దొరికినట్టు 
లేదు. అతడు అంతవేగంగా కోరినట్లూ లేదు. పట్టణంలోని పెద్దలనందరినీ దర్శించాడు. వారితో సమయోచితంగా మాట్లాడి 
వారి మనస్సులకు సంతోషం కలిగించాడు. దుర్యోధనుడిని కూడా దర్శించాడు. ధృతరాష్ట్రుడి హృదయానికెక్కాలంటే ఎన్నో 
నేర్పులు ప్రదర్శించవలసి వచ్చింది. రాజుమెచ్చి తనకనుకూలుడయిన తరువాత సభలో అసలు సంగతి (ప్రస్తావించాడు. 
అనుకూల పరిస్థితుల కొరకు దూతపడే (శ్రమ ఇందులో వ్యక్తమౌతున్నది. (సంపా.) 


సీ. “ధృతరాష్ట్ర పాండుభూపతులు సహోదరు । లగుటయు, వారల యాత్మజులకుం 
దమ తమ తండ్రుల ధనములు గైకొన( । దగుటయు, మీకు నందటికు( జూడ 
నుచితంబ కాదె? యట్లుండెం దొల్లింటి చం । దంబును మనకు. దెల్లంబ కాదె? 
ప్రాణగొడ్డము లగు పనుల వారల. దీర్చ( । దలంచిన, బున్నెంబు కలిమి జేసి 


తే. బాహుబల మొప్ప నిజరాజ్యపదవి( బొంది । యున్న వంచనమెయి మహి. గొన్న తెటి(గు 
నెటు(గుదుర కాదె? దీనికి నెల్ల నియ్య । కొనియె నీ పెద్దరాజు నేమన(గ నేర్తు? 231 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర పాండు భూపతులు= ధృతర్నాష్టుడూ, పాండురాజూ; సహోదరులు+అగుటయున్‌= సోదరులు 
కావటమూ; వారల+ఆత్మజులకున్‌= వారి కొడుకులకు; తమ తమ తండ్రుల ధనములు; కైకొనన్‌+తగుటయున్‌= స్వీకరించతగి 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 85 


ఉండటమూ; మీకున్‌+అందణకున్‌; చూడన్‌; ఉచితంబు+అ కాదె!= న్యాయమే కదా!; అట్టు+ఉండెన్‌= విషయం అట్లా 
ఉండగా; తొల్లింటి చందంబును= పూర్వపు విధమూ; మనకున్‌; తెల్లంబు+అ కాదె!= స్పష్టమే కదా!; ప్రాణగొడ్డములు+అగు 
పనులన్‌= (ప్రాణాపాయకరా లైన పనులతో; వారలన్‌=ఆ పాండవుల్ని; తీర్చన్‌*తలంచినన్‌= చంపనెంచితే; పున్నెంబు కలిమిన్‌+ 
చేసి= పుణ్యం ఉండడం చేత; బాహు బలము+ఒప్పన్‌= భుజబలం ఒప్పగా; నిజరాజ్య పదవిన్‌+పొంది+ఉన్నన్‌= తమ 
రాజ్యపదవిని పొంది ఉండగా; వంచనమెయిన్‌= మోసంతో; మహిన్‌= భూమిని; కొన్న తెజంగున్‌= కాజేసిన విధమూ; 
ఎజుగుదురు+అ+కాదె= మీకు తెలిసిందేకదా!; దీనికిన్‌+ఎల్లన్‌= దీనికంతకూ; ఇయ్యకొనియెన్‌= అంగీకరించాడు; ఈ 
పెద్దరాజున్‌= ఈ ధృతరాష్టుణ్ణి, ఏమి+అనంగన్‌ నేర్తున్‌?= ఏమనగలను? 


తాత్పర్యం: 'ధృతరాష్షుడూ, పాండురాజూ అన్నదమ్ములన్న విషయమూ, వాళ్ల కొడుకులకు తమ తమ తండ్రుల 
ఆస్తులు స్వీకరించదగిన విషయమూ మీకందరికీ చూడగా న్యాయమే కదా! అది అలా ఉండగా, పూర్వం జరిగినదంతా 
మనకు స్పష్టమేకదా! ప్రాణాలు తీసే పనులతో వాళ్లని చంపనెంచితే, పుణ్యం ఉండబట్టి, భుజబలంతో తమ 
రాజ్యపదవిని పొంది ఉండగా, మోసంతో భూమిని హరించిన విషయమూ మీరు ఎరిగినదే కదా! దీనికంతటికీ 
సమ్మతించాడు ఈ పెద్దరాజు, ఆయనను నేను ఏమనగలను? 


విశేషం: 1. (ద్రుపదుడు తన పురోహితుడికి కురుసభలో రాయబారిగా నిర్వహించవలసిన అంశాలను నిర్దేశించి పంపాడు. 
అందులో మొదటిది- 57వ పద్య తాత్సర్యం. అందులోనూ మూడు సూక్ష్మాంశాలున్నాయి. 1.పాండవులకు రాదగిన రాజ్యభాగాన్ని 
ముందుగా (ప్రస్తావించాలి. 2. ఆ మాటలు ధర్మనిష్టంగానూ, ఉచితంగానూ ఉండాలి. ధృతరాష్ట్రుడికి తెలిసివచ్చేటట్టుండాలి. 
3. ఆ మాటలు సభలో ఉన్న యుద్ద వీరులైన రాజుల, సేనానుల మనసులు 'తిరుగబడేటట్టు' ఉండాలి. (ధృతరాషుడికి 
వ్యతిరేకంగా, పాండవులకు అనుకూలంగా మారటం తిరుగబడటం). ఈ మూడు ప్రయోజనాలు సాధించటానికే విప్రుడు 
మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకే మొదట అన్నదమ్ముల బిడ్డలు వారివారి రాజ్యసంపదలను పంచుకొని సుఖించటం 
అందరికీ ఆమోదయోగ్యమేకదా! అని పేర్కొన్నాడు. ఆ మాట ధృతరాష్ట్ర దుర్యోధనాదులకు సమ్మతం కాదు. అయినా, 
పాలుపంచుకొనటం “మీకందరికీ ఆలోచిస్తే ఉచితంగా లేదా?” - అని సభ్యులైన వీరులను (ప్రశ్నించాడు. వారు అంగీకరించినట్లు 
భావించాడు. ఆ అంశాన్ని స్టిరీకరించినట్టే మాటలు సాగించాడు. 'అట్టుండె' - అనే వాక్యం దాన్ని స్ఫురింపజేస్తుంది. ఇక రెండవ 
అంశం. న్యాయంగా పాండవులకు రావలసిన రాజ్యభాగాన్ని వారికి దక్కకుండా కౌరవులు చేసిన దుర్లయాలను పేర్కొన్నాడు. 
పాండవుల (ప్రాణాలు తీసే లాక్షా గృహదహనం వంటి యత్నాలు ఒకఎత్తు. వాటినుండి తమ పుణ్యబలం చేత పాండవులు 
తప్పించుకొని బయటపడి రాజ్య వైభవంతో విరాజిల్దుతూ ఉండగా మోసంతో ఆ సంపదను హరించటం మరొక ఎత్తు. ఈ 
రెండూ పాండవులకు జరిగిన అన్యాయాలే, అధర్మాలే. వాటిని నొక్కిచెప్పి రెండవ ప్రయోజనం సాధించాడు. కొస మెరుపుగా 
మరొకమాట అన్నాడు. అది మూడవ (ప్రయోజనం. వీటి నన్నింటిని ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. అది అన్నింటికంటె 
అధికమైన అధర్మం. దాన్నేమనేది? అని అన్నాడు. ఈ మాట (బ్రాహ్మణు డంటున్నా (ద్రుపదుడి మాటలుగానే వ్యవహారంలో 
(గ్రహించాలి. అయినా ధృతరాష్ట్రుడి సభలో అతడి సహాయకుల ఎదుట, అతడినే దోషిగా చేసి మాట్లాడటం కార్యసాధన 
కుపయోగించదు. కాని, ధర్మనిష్టంగా మాట్లాడినట్టుంటుంది. ద్రుపదపురోహితుడు తన ఉపన్యాసాన్ని ధర్మనీతితో మొదలుపెట్టాడే 
కాని, రాజనీతితో కాదు. ధర్మ ప్రతిపాదనం వలన సభ్యుల మనస్సులు తిరుగబడుతాయని భావించాడు.(సంపా.) 


2. బ్రాహ్మణుడి మాటలు పచ్చినిజాలే అయినా, వినటానికి కటువుగా ఉన్నాయి. మొదలు పెట్టుతూనే ఆయన మాటలు 
వాళ్ళకు కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అవి చేదుమాత్రలవలె ఉన్నాయి. 'నీ వాక్యము విప్రస్వాభావికమై యిట్లు (శ్రుతికిం 
బరుషంబైనన్‌' అని ఇదే మాట భీష్ము డనటం గమనించదగింది. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. నారీరత్నము నట్లు దెచ్చి సభలోన న్వారలుం జూడంగాం 
జీరల్‌ ప్రోవులు గాంగ నొల్లుటయు, లచ్చిం బుచ్చికోలున్‌, మహో 
గ్రారణ్యస్టలి నిల్వంబంచుటయు, దైన్యవ్యక్తిమై పల్కులున్‌ 


~~ 


సైరింపం జను పాండవేయులకు నీ సంధిక్రమం బొప్పదే? 232 


న్న 


ప్రతిపదార్థం: నారీ రత్నమున్‌= వనితామణిని-ద్రౌపదిని; అట్టు= ఆ రీతిగా; సభలోనన్‌+వారలున్‌= సభలో ఉన్నవాళ్ళు; 
చూడంగాన్‌= చూస్తుండగా; చీరల్‌, ప్రోవులు+కాణగన్‌= కట్టువస్తాలు రాసు లయ్యేటట్టు: ఒల్చుటయున్‌= ఊడదీయటమూ; 
లచ్చిన్‌+పుచ్చికోలున్‌= సంపదను హరించటమూ; మహా+ఉ(గ్ర+అరణ్య స్థలిన్‌= మిక్కిలి భయంకరమైన అటవీ (ప్రదేశంలో; 
నిల్వన్‌+పంచుటయున్‌= ఉండేటట్టు పంపటమూ; దైన్య వ్యక్తిమై పల్కులున్‌= దీనదశయొక్క స్పష్టతకల మాటలూ- దీనదశను 
స్పష్టీకరించే రీతి మాటలూ; సైరింపన్‌+చను పాండవేయులకున్‌= సహించగలిగిన పాండవులకు; ఈ సంధి క్రమంబు= ఈ 
సంధి కార్యక్రమం; ఒప్పుదే?= తగదా?- తగినదే అని భావం. 


తాత్సర్యం: స్తీరత్నమైన [ద్రౌపదినిట ఆ రీతిగా తెచ్చి సభాసదులు చూస్తూఉండగా ఆమె కట్టుకొన్న చీరలు 
పోగుపడేటట్టు విప్పటం, సంపదను హరించటం, మహాభీకరాటవిలో ఉండేటట్టు పంపటం, అజ్ఞాతవాస సమయంలో 
తమ దీనదశను స్పష్టపరిచే రీతి తమ మాటలూ సహించగలిగిన పాండవులకు ఈ సంధి కార్యక్రమం తగినదే! 


విశేషం: 'పాండుతనూభవుల్‌ పడిన పాటులు బంధుల కెల్లి తెల్పుతూ పండితులూ, వృద్దులూ, సజ్జ్ఞనులూ ఇతడిమాటలే 
మేలు, మరొక పద్దతి మంచిదికాదు” అని మనస్సులలో తలపోసేటట్టు మాట్లాడాలని (ద్రుపదుడు తన పురోహితుడితో చెప్పాడు 
(59వ పద్యం). దానిని పురస్కరించుకొని పురోహితు డీ పద్యం పలికాడు. మొదట ద్రౌపదీ వస్తాపహరణ వృత్తాంతాన్ని 
ప్రస్తావించాడు. ప్రతిపదాన్నీ సాభి ప్రాయంగా ప్రయోగించాడు. (ద్రౌపది నారీరత్నం. గౌరవింపదగిన ఆమెను 'అట్లా తెచ్చారట. 
దుళ్ళాసనుడు ఆమెను జుట్టుపట్టుకొని లాక్కొంటూ సభకు తెచ్చిన ఆ వైఖరి నలుగురిలో పేర్కొనరానిది అని గర్హణ వ్యక్తం 
చేశాడు. సభ్యులందరూ చూస్తూఉండగా 'చీరలు (ప్రోవులుగా” ఒలిచారట! ఆ మాటలో కౌరవుల దుష్టసంకల్పం, అది విఫలమైన 
తీరూ, ద్రౌపది పాతివ్రత్య మాహాత్మ్యం ధ్వని. సంపదను అన్యాయంగా లాగుకొనటం, అడవులకు పంపటం, ఆ పంపేటప్పుడు 
పాండవులను దుశ్చాసనాదులు దుర్భాషలాడటం- పేర్కొన్నాడు. హస్తినాపురంలో ఉన్నవారికి తెలిసినవి ఆ దురంతాలే. 
అయితే, ఈ పాండవుల పాట్లన్నీ సభ్యులలో సానుభూతి కలిగించటానికి చెప్పి, వాటిని సహించిన పాండవులు (ప్రతీకారానికి 
దిగకుండా సంధికి పూనుకొనటంలో ఉన్న సామంజస్యాన్ని పేర్కొన్నాడు. సంధి ప్రయత్నం పాండవుల ధర్మప్రవృత్తికీ, 
సహనశీలానికీ, ఉదాత్తతకూ పతాక గుణంగా అభివర్షించాడు. 'ద్రుపదుడి సూచనను తు-చ తప్పక పాటించాడు. (సంపా.) 


క,  వీరల వృత్తము బాండుకు | మారుల వర్తనముతెటి(గు మాత్సర్యములే 
కారసి, ధృతరాష్తునకున్‌ । గారవమున బుద్ధిసెప్ప(గా€ దగు మీకున్‌. 233 
ప్రతిపదార్థం: వీరల వృత్తమున్‌= ఈ కౌరవుల (ప్రవర్తనా; పాండు కుమారుల వర్తనము తెజుంగున్‌= పాండవుల నడత తీరూ; 


మాత్సర్యము లేక+ఆరసి= పక్షపాతం లేకుండా పరిశీలించి; ధృతర్యాష్టునకున్‌; గారవమునన్‌= ఆదరంతో; బుద్ది+చెప్పంగాన్‌, 
మీకున్‌, తగున్‌= తగును. 


తాత్పర్యం: ఈ కౌరవుల (ప్రవర్తనా, ఆ పాండవుల నడతతీరూ పక్షపాతం లేకుండా పరిశీలించి ధృతరాష్ట్రుడికి 
మీరు బుద్ధి చెప్పటం మంచిది. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 87 


విశేషం: ఈ పద్యంలో సభ్యులముందు ఒక కర్తవ్యాన్ని ఉంచాడు పురోహితుడు. కౌరవ పాండవుల (ప్రవర్తనలను నిష్పాక్షిక 
బుద్దితో విచారించి, న్యాయాన్ని ధృతరాష్రుడిని గౌరవంగా తెలియచెప్పండన్నాడు. అంటే తన వాదాన్ని ఏకగ్రీవంగా సమర్థించండని 
కోరాడు. తిక్కన వాడిన 'బుద్ది సెప్ప(గా(దగున్‌' అనే వాక్యం సాభిప్రాయం. బుద్ది చెప్పటం - అనే జాతీయాన్ని తెలుగులో 
గౌరవ సూచకంగా కంటె నిందావాచకంగానే ఎక్కువగా వాడుతున్నా మిప్పుడు. కాని, తిక్కన ఇక్కడ వాడిన తీరు 
ఉభయార్థకంగా ఉండటం విశేషం. అయితే, గారవమున బుద్ది చెప్పండి అనటం చేత సభాగారవం కాపాడబడింది. బుద్ది 
అంటే హితవు అనే అర్థం ఇక్కడ గ్రాహ్యం. గుణపాఠం చెప్పండి అనే అర్థం ఇక్కడ ఉద్దిష్టం కాదు. కాని, ఆ ధ్వని 
స్ఫురించటం ఆ మాటలోని బలం. (ద్రుపద పురోహితుడి కీ వాదంలో నేరాలుచేసిన దుర్యోధనాదులకంటె, వారిని వారించకుండా 
నిర్లిప్తంగా ఉన్న ధృతర్మాష్టుడే మూల దోషిగా నిరూపించటం పరమతాత్సర్యం. ఆ ప్రయోజనాన్ని, పరుషంగానైనా, సాధించాడు 
పురోహితుడు. (సంపా.) 


తే. పాండవులు కౌరవులతోడి పగకు నొల్ల । రఖిల భూప్రజ నాశన మగుటథేసె 
వార లస దని తలంపంగ వలవ; దధిక | ధర్మపరులైన కతమున( దగవు నడచి. 234 


ప్రతిపదార్థం: అఖిల భూ (ప్రజ= ఎల్ల భూమియందలి ప్రజలూ; నాశనము+అగుటన్‌+చేసి= నశిస్తారు కాబట్టి; పాండవులు; 
కౌరవులతోడి పగకున్‌= కౌరవులతో వైరానికి; ఒల్లరు= ఇష్టపడరు; వారలు= పాండవులు; అసదు+అని= తక్కువ అని; 
తలయంగన్‌+వలవదు= భావించవద్దు; అధిక ధర్మపరులు+ఐన కతమునన్‌= మిక్కిలి ధర్మాత్ములు కావటం చేత; తగవు 
నడచెన్‌= మేలు జరిగింది. 


తాత్పర్యం: ఎల్లభూమిలో ఉన్న ప్రజలు నశిస్తారు కాబట్టి పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరు. అట్లా అని 
వాళ్ళు బలహీనులని ఎంచవద్దు. మిక్కిలి ధర్మాత్ములు కావటంవలన ఒడంబడిక కొనసాగి న్యాయం నెరవేరింది. 


విశేషం: 1. కౌరవపాండవుల (ప్రవర్తనలలోని తారతమ్యాన్ని పై పద్యంలో నిరూపించి, వారిరువురి ఆలోచనలలో గల 
అంతరాన్ని ఇక్కడ పేర్కొంటూ పాండవుల ధర్మబద్దమైన చిత్తవృత్తిని (ప్రశంసించాడు పురోహితుడు. పాండవులు పగకు 
పూనుకొనకపోవటానికి కారణం (ప్రజా నాశనాన్ని కోరని దయా(ప్రవృత్తియే. అంటే-కౌరవులు స్వార్థపరులు, పాండవులు 
లోకహిత పరాయణులు. లోకహితం కొరకు వారు తమసుఖాన్ని కూడా త్యాగం చేయగలరు. అయితే, ఈ దయాపరత్వాన్ని 
తక్కువతనంగా, బలహీనతగా భావించవద్దన్నాడు. పాండవులు మిక్కిలి ధర్మాత్ములు కాబట్టి లోకానికి మేలు జరిగింది. 
యుద్దంకంటె అన్నివిధాలా ప్రజాహితకరమైన సంధి మేలని భావించే పాండవ (ప్రవృత్తియే లోక శ్రేయస్సును కలిగిస్తుందని 
నిరూపించి చెప్పాడు పురోహితుడు. పాండవ సంధియత్నంలో (ప్రధానాంశం ప్రజలయోగక్షేమమని సభలో చాటిచెప్పాడు. 


2. ఉపన్యాసకళలో ఇదొక మెలకువ. ఒక విషయాన్ని సభ్యులముందు (ప్రతిపాదించి, మీరే ఆలోచించి చూడండి - అని 
ప్రబోధించి, ఆ తరువాత ఎట్టా ఆలోచించాలో తానే చెప్పి ఎదుటివారిని ఒప్పించటం. తాను చెప్పినమాటలను సభ్యులు 
అంగీకరించేటట్టు చేయాలని పురోహితుడికి (ద్రుపదుడు హితవు చెప్పాడు. అందుకే ఈ సంభాషణ శిల్పం. ఇది తిక్కన 
నాటకీయ రచనలో భాగం కూడా. (సంపా 


వ. అందు(గూడినవి యే డక్షౌహిణు, లిందు€ గూడినవి పదు నొకం డక్షౌహిణులని తలంతురేని వినుండు. 
235 


ప్రతిపదార్థం: అందున్‌= పాండవ పక్షంలో; కూడినవి; ఏడు+అక్షౌహిణులు; ఇందున్‌= కౌరవుల పక్షంలో; కూడినవి; పదునొకండు+ 
అక్షాహిణులు; అని, తలంతురు+ఏనిన్‌= అని సంఖ్యా ప్రాచుర్యంతోనే ఆలోచించేటట్టయితే; వినుండు. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండవుల పక్షంలో కూడినవి ఏ డక్షాహిణులు మాత్రమే, కౌరవుల పక్షంలో కూడినవి పదకొండు 
అక్షాహిణులు కదా! అని అనుకొంటారేమో! వినండి. 


విశేషం: పాండవ కౌరవుల బలతారతమ్యాన్ని చెప్పాడిందులో పురోహితుడు. బలాన్ని సంఖ్యలతోగాని, సారవంతమైన 
బలంతోగాని లెక్కించవచ్చును. పాండవుల సేనకంటె కౌరవుల సేన నాలుగు అక్షాహిణులు అధికం. సంఖ్యాపప్రాచుర్యమే 
'ప్రమాణమని భావించవద్దని పురోహితుడి హెచ్చరిక. కౌరవులది వాపు, పాండవులది బలుపు. వాపుకంటె బలుపే గొప్పది అని 
చెప్పబోతున్నాడు పురోహితుడు. ఇతడి మాటలలో (ప్రతిపాద్యాంశాన్ని స్పష్టంగా చెప్పే ప్రజ్ఞ కనపడుతుంది. కాని, అందులో 
మర్మంలేని ధర్మావేశం ఎక్కువ. (సంపా) 


క బాహుబల ఘనుండు భీముయడ, | సాహస రసికాత్ము డయిన సాత్యకియు మహో 
గ్రాహవభూమి సహస్రా । క్షైౌహిణు; లట్లగుట మీరు గానరె యెందున్‌? 236 


ప్రతిపదార్థం: బాహు బల ఘనుండు= భుజబలంలో గొప్పవాడు; భీముడున్‌; సాహస రసిక+ఆత్ముండు+అయిన సాత్యకియున్‌= 
సాహసాలలో ఆనందించే స్వభావం కలవాడైన సాత్యకీ; మహా+ఉ(గ్ర ఆహవ భూమిన్‌= మిక్కిలి ఘోరమైన యుద్ధరంగంలో 


సహ(స్ర+అక్షాహిణులు= వేయి అక్షాహిణులు; అట్టు+అగుట= అట్టా అవటం; ఎందున్‌= ఎక్కడైనా; కానరె?= చూడలేదా? 


తాత్సర్యం: భుజ పరాక్రమంలో ఘనుడైన భీముడూ, సాహస కార్యాలలో ఆనందపడే స్వభావం గల సాత్యకీ 
మహాభయంకర యుద్దభూమిలో వేయి అక్షాహిణులన్న సంగతి మీరు ఎక్కడైనా సరే చూడలేదా? 


విశేషం: 1. గురు భీష్మాదులు యుద్దానికి విముఖులై దుర్యోధనుడిని యుద్ద విముఖుడిని చేసేటట్టు ప్రయత్నించాలనీ, దానికి 
తగిన మాటలు మాటాడాలనీ (ద్రుపదుడు తన పురోహితుడికి చెప్పాడు. (పద్యం 58). దానికి తగినట్టుగా పురోహితుడు భీమ, 
సాత్యకి, విజయ కృష్ణుల ప్రతాపాలను వర్లించటం ఆరంభించాడు. బాహుబలఘనుడైన భీముడూ, సాహస రసికాత్ముడైన 
సాత్యకీ కలిస్తే వేయి అక్షొహిణులతో సమానమని లెక్కకట్టి చెప్పాడు. పాండవుల బాహుబలానికి ప్రతీకలు భీమసాత్యకులు. 
ఇక ధనుర్భల, నీతిబలాలకు అర్జ్హునుడూ, కృష్ణుడూ (ప్రతినిధులని వరుసగా చెప్పుతున్నాడు. (సంపా.) 


2. వావిళ్ళ ప్రతిలోనూ, తెలుగు విశ్వవిద్యాలయ (ప్రతిలోనూ ఈ పద్యం నాలుగోపాదం- 'సహస్రాక్షోహిణులట్టగుట మీరు 
సూడరె యెందున్‌' అనే పాఠం కనబడుతున్నది. మున్నంగి శర్మ (ప్రతిలో 'సహషస్రాక్షెహిణు లట్టగుట మీరు గానరె యెందున్‌' 
అనే పాఠం మరికొన్ని ప్రతుల ననుసరించి స్వీకరింపబడింది. తిక్కన భారతంలో ఈ ఒక్క చోట తప్ప, ఎక్కడా 'అక్షోహిణి' 
అని ప్రయోగించలేదు. అక్షొహిణి సాధువు. అక్షోహిణి అసాధువు. అందుచేత నేను మున్నంగివారి పాఠాన్నే స్వీకరించాను. 


క. గాండీవధన్వు నాహవ । పాండిత్యము. దలంప నతని భండనమున మా 
ర్కొండు నని యొకండు గడంగుట । కొండం గని తగరు దాయకం గోరుట గాదే? 237 
ప్రతిపదార్థం: గాండీవ ధన్వు+ఆహవ పాండిత్యమున్‌= గాండీవమనే ధనుస్సు కలవాడైన అర్జునుడి యొక్క యుద్ద పాండిత్యం; 
9 — జ ఢా 


తల(పన్‌= ఆలోచిస్తే; అతనిన్‌; భండనమునన్‌= యుద్దంలో; మార్కొండున్‌+అని= ఎదుర్కొంటానని; ఒకండు; కడ(గుట= 
పూనటం; కొండన్‌+కని= కొండను చూచి; తగరు= పొట్టేలు; తాంకన్‌+కోరుట+కాదే?= ఎదురించటానికి కోరటమే కదా? 


తాత్సర్యం: గాండీవి యుద్ద నైపుణ్యాన్నిగూర్చి ఆలోచిస్తే ఆతడిని యుద్దంలో ఎదుర్కొంటానని ఒకడు పూనుకొనడం, 
కొండను చూచి పొట్టేలు ఢీకొనటానికి సిద్దపడటమే కాదా! 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 89 


విశేషం: అలం: నిదర్శన. ఇందులో “అతని భండనమున మార్కొండునని యొకండు గడంగుట' అనే ఉపమేయ వాక్యానికీ, 
'కొండం గని తగరు దాకంగోరుటి అనే ఉపమాన వాక్యానికీ ఐక్యారోపణం (అభేదం) చెప్పబడింది కాబట్టి నిదర్శన. కొండను 
పొట్టేలు ఢీకొంటే ఏం జరుగుతుందో యుద్దంలో గాండీవిని ఢీకొన్నవాడికీ అదే జరుగుతుందని భావం. 


క. ఆ బీభత్సుని భూరి భు | జా బలమును, దుర్షివార శౌర్యము, శర వి 
ద్యా బహుళతయును బందికి । నై బవరము. జేసినట్టి హరుండ యెటుంగున్‌. 238 


ప్రతిపదార్థం: ఆ బీభత్సుని భూరి భుజా బలమును= ఆ అర్జునుడి అధికమైన బాహుపరాక్రమమూ; దుర్నివార శౌర్యమున్‌= 
అడ్డగించటానికి శక్యంకాని శూరత్వమూ; శర విద్యా బహుళతయును= బాణవిద్యలో ఆధిక్యమూ; పందికిన్‌+ఐ= పందికొరకు; 
బవరమున్‌+చేసిన+అట్టి= యుద్ధం చేసినట్టి; హరుండు+అ= ఈశ్వరుడే; ఎబజుంగున్‌= తెలియును. 


తాత్సర్యం: ఆ బీభత్సుడి గొప్పదైన బాహుపరాక్రమమూ, అవార్య శౌర్యమూ, అస్త్ర విద్యాధిక్యమూ పంది కొరకు 
అతడితో యుద్దం చేసిన ఈశ్వరుడికే బాగుగా తెలుసు. 


విశేషం: అలం: పరికరాంకురం. ఇందులో అర్జునుడికి 'బీభత్స' శబ్దప్రయోగమూ, ఈశ్వరుడికి “హరి శబ్ద ప్రయోగమూ 
సాభిప్రాయాలు కాబట్టి పరికరాంకురం. విశేష్యం సాభిప్రాయమైతే పరికరాంకురాలంకారం అవుతుంది. బీభత్సుడంటే యుద్దంలో 
శత్రువీరులకు బీభత్సం కలిగించేవాడు కాబట్టి అర్జునుడని అర్థం. హర శబ్దానికి ప్రళయసమయంలో సర్వమూ హరిస్తాడు 
కాబట్టి ఈశ్వరుడని అర్థం. అర్జునుడి తపస్సును పరీక్షించగోరి శివుడు కిరాత వేషం ధరించి మూకుడనే రాక్షసుడిని 
వరాహంగా చేసి అర్జునుడివద్దకు వచ్చాడు. అర్జునుడు ఆ పందిని కొట్టాడు. ఈశ్వరుడూ కొట్టాడు. ఇది నాదంటే నాదని 
జ లు జ యట యు 
యిద్దరికీ వివాదం ఏర్పడింది. యుద్దం జరిగింది. ఆ యుద్దంలో అర్జునుడు చూపిన పరాక్రమానికి శివుడు మెచ్చి అతడికి 
పాశుపతాస్త్రం ఇచ్చాడు. 


వ. అదియునుం గాక. 239 
తాత్సర్యం: అదీకాక. 


మ. _ వివిధోపాయ పరాయణుండు, రిపుదోర్వీర్యాపహారక్రియా 
ప్రవణోద్యోగుండు, మంత్ర రక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు, దై 
ర్య వివేకాది గుణోత్తరుం, డఖిల విద్యాజాల సంవేది మా 
ధవుం డా దిక్కటె! పాండవేయుల కసాధ్యం బెద్దియుం గల్గునే? 240 


ప్రతిపదార్థం: వివిధ+ఉపాయ పరాయణుండు= రకరకాల ఉపాయాలకు ఆశ్రయమైనవాడూ; రిపు దోస్‌()+వీర్య+అపహార 
(క్రియా 'ప్రవణ+ఉద్యోగుండు= శత్రువుల యొక్క బాహువుల పరా(క్రమాన్ని తొలగించే కార్యంలో సమర్థమైన ప్రయత్నం 
కలవాడూ; మంత్ర రక్షణ కళా ప్రావీణ్య గణ్యుండు= ఆలోచనయొక్క రక్షణం అనే విధ్య యందలి నేర్పుచేత గణించదగినవాడూ; 
ధైర్యవివేక ఆది గుణ+ఉత్తరుండు= ధైర్యమూ, వివేకమూ మొదలైన గుణాల చేత శ్రేష్పుడూ; అఖిల విద్యా జాల సంవేది= 
ఎల్ల విద్యల సమూహాన్ని బాగుగా తెలిసినవాడూ; అగు; మాధవుండు= కృష్ణుడు; ఆ దిక్కు+అటె!= ఆ పక్షమట! పాండవేయులకున్‌; 
అసాధ్యంబు= సాధించరానిది; ఎద్దియున్‌= ఏదయినా; కల్లునే!= ఉంటుందా? 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనేకములైన ఉపాయాలకు ఆశ్రయమైనవాడూ, శత్రువుల భుజబలం హరించే [క్రియలో సమర్థమైన 
పూనిక కలవాడూ, మంత్ర రక్షణమనే విద్య యందలి నేర్పు చేత గణించదగిన వాడూ, ధైర్యమూ, వివేకమూ 
మొదలైన గుణాల చేత శ్రేష్టుడైన వాడూ, ఎల్ల విద్యల సమూహమూ తెలిసినవాడూ అయిన శ్రీకృష్ణుడు ఆ వైపున 
ఉన్నాడట! ఇంక పాండవేయులకు సాధ్యంకాని దేమయినా ఉంటుందా? 


విశేషం: 1. అలం: కావ్యలింగం. 'పాండవేయుల కసాధ్యం బెద్దియుం గల్లునే' అనే సమర్థనీయమైన అంశం సమర్థించబడింది 
కాబట్టి ఇక్కడ కావ్యలింగం. 


2. ఈ పద్యంలో వర్షించబడిన మాధవుడు మానవాకృతిలో ఉన్న రాజనీతి. విజయమార్గంలో నడిచే ప్రభువుకు మొదట 
ఉండవలసింది వివిధోపాయాలను ప్రయోగించటంలో నేర్పరితనం. 


“లభేత సామదానాభ్యాం కృత్యాంశ్చ పరభూమిషు, 
అకృత్యాన్‌ భేదదణ్డాభ్యాం పరదోషాంశ్చ దర్శయేత్‌” (అర్హశాస్త్రమ్‌. 14 అధ్యా. పు. 56) 


శత్రు రాజ్యాలలో ఉన్న కృత్యులను సామదానభేద దండోపాయాలతో తనవైపు త్రిప్పుకొనటం, అకృత్యులను భేదదండోపాయాలతో 
తనవైపు త్రిప్పుకొనటం, శత్రువుల దోషాలు వాళ్ళకు చూపుతూ ఉండటం - అనే అంశాలలో ప్రజ్ఞాధురీణుడు శ్రీకృష్ణుడు. 
అంటే రాజనీతిలోని చతుర్విధోపాయాలలో నిష్టాతుడు. 


శత్రువుల (భుజ) బలాన్ని హరించే క్రియలలో సమర్ధుడైన వాడు రాజనీతిలో షాడ్గుణ్యం తెలిసినవాడని భావం. 
“సంధి విగ్రహాసన యాన సంశ్రయ ద్వైదీభావాః షాడ్గుణ్యమ్‌ ఇత్యాచార్యాః” - అని కౌటిల్యుడి అర్థశాస్త్రం. “వాటిలో 'సంధి'- 
అనగా ఒప్పందం కుదుర్చుకొనటం, అపకారం చేయటం “విగ్రహం”, సంధి చేసికొనకుండా, అపకారం చేయకుండా ఉండటం 
“ఆసనం”. శక్తినీ, దేశకాలాదులలో అభివృద్దిని సంపాదించడం “యానం”. ఈ విధమైన అభివృద్ది ఉన్నప్పుడే శత్రువు మీదికి 
దండెత్తి వెళ్ళటం కుదురుతుంది గాన దీనికి “యానం” అని పేరుపెట్టబడింది. యానం అనగా దండెత్తివెళ్ళటం. శత్రువు 
బలవంతుడైనప్పుడు తనను వానికి సమర్సించుకొనటం 'సంశ్రయం'. సంధి విగ్రహాలు రెండింటినీ నడిపించటం 'ధ్వైధీభావం”. 
ఈ విధంగా గుణాలు ఆరు. (కౌటిలీయమ్‌ అర్హశాస్త్రమ్‌ - ఆంధ్రవ్యాఖ్యబాలానందినిలో - వ్యాఖ్యాత మహామహోపాధ్యాయ 
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు- పు. 544 - 545). షాడ్గుణ్య ప్రయోగ విద్యానిపుణుడు శ్రీకృష్ణుడు. 


రాజనీతిలో మంత్రం పంచాంగసహితం. “కర్మణా నూరంభోపాయా: పురుషద్రన్యసంపత్‌, దేశకాల విభాగః వినిపాత 
ప్రతీకారః, కార్యసిద్ధి రితి పంచాజ్లో మనః” - అని అర్ధశాస్త్రం. దీనిని బట్టి పనులు చేపట్టటంలో ఉపాయాలు ప్రయోగించటం, 
ఠా n థ్‌ = ల్‌ లట 
పురుషసంపదను ధన సంపదను పెంపొందించటం, దేశకాలాల విభాగాన్ని తెలియటం, విఘ్నాలకు (ప్రతి క్రియలను ఆలోచించటం, 
కార్యసిద్ధి - అనే అయిదు అంగాలు గల మంత్రాన్ని రక్షించేకళలో (ప్రావీణ్యం గలవారిలో శ్రీకృష్ణుడు ప్రథమగణ్యుడు. 


ధైర్య వివేకాలు ధీరోదాత్తుల ఉత్తమగుణాలు. రాజనీతిలో ధైర్యంవలన సాహసం, దానివలన కార్యసాధనం ఏర్పడతాయి. 
వివేకంవలన ఎప్పుడెప్పుడేయే పనులు చేయవచ్చునో, చేయకూడదో నిర్చేశించటం కలుగుతుంది. దర్శకుడయ్యే నాయకుడికి 
ఉండవలసిన ఉత్తమగుణాలు కలవాడు శ్రీకృష్ణుడు. 


“అఖిల విద్యాజాల సంవేది' - అనేది విశాలమైన అర్థాన్నిస్తుంది. ఇక్కడ రాజనీతికి సంబంధించిన విద్యలన్నీ 
నేర్చినవాడని చెప్పటం (ప్రస్తుతం. “ఆన్సీక్షికీ, త్రయీ, వార్తా దణ్ణ్జనీతి శేతి విద్యాః” - అని అర్థశాస్త్రం. “పదార్థాల స్వరూపాన్ని 
యుక్తులచేత(హేతువుల చేత) పరీక్షించే విద్య ఆన్వీక్షికి (0011030000, బుగ్యజుస్వామవేదాలు 'త్రయి” కృషి (వ్యవసాయం), 
పశుపాలన, వర్తకం వీటికి వార్త (2600109109) అని పేరు. దండనీతి అంటే రాజనీతి (0164021 science), (అర్థశాస్త్రం. పు.13). 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 91 


ఈ అయిదు విశేషణాలను కలిపి చదువుకొంటే శ్రీకృష్ణుడు జంగమ రాజనీతి శాస్త్రమనటం స్పష్టం. అతడి చెప్పుచేతలలో 
వర్తించే పాండవులకు అసాధ్యమనేది లేదని తాత్సర్యం. (సంపా.) 


ఆ. అదను దప్పకుండ నమ్మహాత్ముల నెమ్మి. । బిలువ( బంచి, హితము. బ్రియము రెండు 
పక్షములకు నగుట పాటించి తగవుమై. । గొంతభూమి యిచ్చి కూడి మనుండు.” 241 


ప్రతిపదార్థం: అదను+తప్పక+ఉండన్‌= సమయం మించిపోకుండా; ఆ+మహాత్ములన్‌= మహనీయులైన ఆ పాండవులను; 
నెమ్మిన్‌= ప్రీతితో; పిలువన్‌+పంచి= పిలిపించి; హితమున్‌+ప్రియమున్‌= మేలూ, (ప్రీతీ; రెండు పక్షములకున్‌= ఇరు పక్షాల 
వారికీ; అగుట పాటించి= అవటం ఆలోచించి; తగవుమైన్‌= న్యాయంతో; కొంతభూమి, ఇచ్చి; కూడి= కలిసి; మనుండు= 
(బ్రతకండి. 


తాత్సర్యం: సమయం మించిపోకుండా మహనీయులైన ఆ పాండవులను ప్రీతితో పిలిపించి, హితమూ, పియమూ 
రెండు పక్షాలకూ కలిగేటట్టు చూచి న్యాయంగా వాళ్ళకు కొంతభూమి ఇచ్చి కలిసి (బ్రతకండి.' 


విశేషం: ఈ వాక్యాలు ఒక మిత్రుడు హితవు చెప్పుతున్నట్టున్నాయి. నిజాని కవి (ద్రుపదుడి హితోక్తులే. అయినా అవి 
పాండవానుమతితో పలికినవి. దూతద్వారా పలికించినవి. ఒక విధంగా ఇది పాండవ (ప్రత్యక్ష ప్రార్థన కాదు. పాండవులూ, 
వారి హితులూ బంధువులూ కలిసి సామూహికంగా చేస్తున్న అభ్యర్థన. ఇందులో మూడంశాలు ముక్తసరిగా పేర్కొనబడ్డాయి. 
మహనీయులైన ఆ పాండవులను ప్రీతితో వెంటనే పిలిపించాలి. 2.రెండు పక్షాలకూ హితమూ, ప్రియమూ కలిగేటట్టు 
న్యాయంగా కొంతభూమిని పంచి ఇవ్వాలి. 3. ఈ రెండూ చేసి కలిసి బ్రతకాలి. ఈ మూడూ ఒకదానిపై ఒకటి ఆధారపడి 
ఉన్నాయి. వీటిలో ఏ ఒకటి తప్పినా మూడూ ముడిపడవు. (సంపా.) 


చ. అనవుడు భిష్ముం డిట్లనియె 'నక్కట! భాగ్యముగాదె పాండునం 

దను లొకయాపదం బడక ధర్మగతిం దగ నందటున్‌ సుహృ 

జ్ఞనులను గృష్టునిం గలిసి సమ్మద మొందుటయుం బ్రశాంతిమై 

మనముల నీసు దక్కి మృదుమార్గము వట్టుటయుం దలంప౮గన్‌, 242 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; భీష్ముడు; ఇట్టు+అనియెన్‌; అక్కట!= ఆహా!; తలంపంగన్‌= ఆలోచించగా; పాండు 
నందనులు+అందబున్‌= పాండవులు అందరూ; ఒక+ఆపదన్‌+పడక= ఏమీ ఆపద పొందక; ధర్మగతిన్‌= ధర్మమార్గంలో; 
తగన్‌= ఒప్పుగా; సుహృజ్జనులను (సుహృద్‌+జనులను)= మి(త్రులనూ; కృష్ణునిన్‌, కలిసి; సమ్మదము+ఒందుటయున్‌= 
సంతోషించటమూ; (ప్రశాంతిమైన్‌= అధికశాంతితో; మనములన్‌= మనస్సులందు; ఈసు= ఈర్ష్య; తక్కి= విడిచి; మృదు 
మార్గము+పట్టుటయున్‌= శాంతి మార్గం అవలంబించటమూ; భాగ్యము+కాదె!= అదృష్టం కదా! 


తాత్సర్యం: (ద్రుపద పురోహితుడు అట్లా అనగానే భీష్ము డిట్టా అన్నాడు: “ఆహా! పాండవులు అందరూ ఎటువంటి 
ఆపదా చెందకుండా మి(త్రులతోనూ, కృష్ణుడితోనూ కూడి సంతోషంగా ఉండటమూ, |ప్రశాంతితో మనస్సులలో 
ఈర్ష్య విడిచి శాంతిమార్గం అవలంబించటమూ ఆలోచించగా అదృష్టం కదా! 


విశేషం: ద్రుపద పురోహితుడు తన ఉపన్యాసాన్ని సభలోని పెద్దల నుద్దేశించే ప్రధానంగా సాగించాడు. దోషం రాజుమీద 
ఉంచాడు. ఇప్పుడు ఆ సభలో మారు పల్కవలసింది సభాసదుల పక్షాన కురుపితామహుడైన భీష్ముడే. ఇది సహజ సన్నివేశం. 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


అయితే - ఇక్కడ ఒక ప్రశ్న. భీష్ముడి సమాధానం ధృతరా(ష్టుడి సమాధానం కాదు. పాండవ మి(త్రపక్షం పురోహితుడి ముఖాన 
పలికితే, హస్తినాపుర (ప్రముఖుల పక్షాన, సభాపక్షాన భీష్ముడు పలుకుతున్నాడు. పాండవులు ఆపద పొందకుండా ఉన్నందుకూ, 
స్నేహితులతో శ్రీకృష్ణుడితో కలిసి ఉన్నందుకూ, ధర్మమార్గం తప్పకుండా ఉన్నందుకూ, శాంతచిత్తులై అసూయలు విడిచి 
సాధుమార్గంలో సాగుతున్నందుకూ తమ అందరి పక్షాన భీష్ముడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇవి బౌపచారికమైన మాటలే. 
(సంపా.) 


క నీవాక్యమువిప్రస్వా । భావికమై యిట్లు శ్రుతికి. బరుషం బైనన్‌, 
భావింప గార్యమునయం । దే విధమున సభకు నింత యిష్టం బగునే ? 243 


ప్రతిపదార్థం: నీ వాక్యము= నీ మాట; విప్ర స్వాభావికము+ఐ= (బ్రాహ్మణ సహజమయి, ఇట్టు; శ్రుతికిన్‌= చెవికి - వినటానికి; 
పరుషంబు+ఐనన్‌= కష్టంగా ఉన్నా; భావింపన్‌= ఆలోచించగా; కార్యమున+అందున్‌= పని విషయంలో; ఏ విధమునన్‌= ఏ 
విధంగానైనా; సభకున్‌; ఇంత+ఇష్టంబు+అగునే?= ఇంత నచ్చుబాటు అవుతుందా! 


తాత్సర్యం: నీ మాట బ్రాహ్మణ సహజమై, వినటానికి ఇట్టా కష్టమనిపించినా, ఆలోచిస్తే కార్యం విషయంలో 
మాత్రం ఏ విధంగా చూచినా సభకు ఎంతో నచ్చేదిగా ఉన్నది. 


విశేషం: 1. నీ వాక్యము - అంటే నీవు చెప్పదలచుకొన్న దానిని చెప్పిన విధం. విప్రస్వాభావికం అంటే - (బ్రాహ్మణ 
స్వభావోచితంగా అభివ్యక్తం అయిందని భావం. 'నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము"- 
అని బ్రాహ్మాణవాక్కుకు నన్నయ తెచ్చిన ఒక ప్రసిద్ది ఉన్నది. అదీగాక ఇక్కడ (బ్రాహ్మణుడు ధర్మనీతి చెప్పాడు. రాజనీతిని 
జోడించలేదు. అందువలన వినటానికి పరుషంగా ఉన్నది. మా కరకుదనం చేత కుండటబ్రద్దలు వేసినట్టు చెప్పటం వలన 
మాటలు ఆస్వాదమధురంగా లేవు. సంధిమాటలు సౌమ్యసుందరంగా, సాదరంగా సాగాలి. అయితే చెప్పే పద్ధతి రుచించకపోయినా, 
ఆచరణలో అది ఎట్లా అయినా, చెప్పిన విషయం సభను ఆకట్టుకొన్న దని అభినందించాడు. భీష్ముడు సభలో ఉన్న విపరీత 
వాతావరణాన్ని సౌమ్యంగా సుముఖంగా మార్చాడు. సత్యాన్ని సమయోచితంగా చెప్పాడు. అది భీష్ముడి పరిణత ప్రజ్ఞను 
ధర్మాభిముఖ్యాన్ని తెలుపుతున్నది. (సంపా 


2. రాజకీయపుటెత్తులు చేతగాని (బ్రాహ్మణులు (శ్రుతి మధురంగా మాటలాడలేరు. ఉన్నది ఉన్నట్టు సూటిగా మాటలాడటమే 
వాళ్ళకు సహజం. 
చ. సమయమ యూరి, పాండవు లశక్తుల చాడ్సున నిందు నాడు బ 

న్నము వడి చన్న దైన్యము, వనంబున( బడ్డ విషాదవేదనా 

శ్రమము, విరాటు వీట లఘు సంచరణంబున దాగియున్న దుః 

ఖమును జగం బెటుంగదె? యకల్మషులం బటుపంగ( బాడియే? 244 


ప్రతిపదార్థం: పాండవులు; సమయము+అ+ఊంది= జూదానికి ముందు చేసికొన్న ఒప్పందాన్నే పట్టుకొని; అశక్తుల చాడ్సునన్‌= 
చేతకాని వాళ్ళవలె; ఇందున్‌= ఈ సభలో; నాండు= అప్పుడు; బన్నము+పడి= ఆపద పొంది; చన్న,దైన్యమున్‌= పొందిన 
దీనస్టితీ; వనంబునన్‌+పడ్డ= అడవిలో అనుభవించిన; విషాద, వేదనా, (శ్రమమున్‌= విచారం వలన కలిగిన బాధ వలని 
బడలికా; విరాటు వీటన్‌= విరాటుడి నగరంలో; లఘు సంచరణంబునన్‌= తేలికైన (చులకనైన) (ప్రవర్తనతో; దాం+ఉన్న, 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 93 


దుఃఖమును= అజ్ఞాతంగా ఉన్నప్పటి కష్టమూ; జగంబు= లోకం; ఎణుంగదె; అకల్మషులన్‌= అపాపులను - మంచివారిని; 
పణుపంగన్‌= బాధపెట్టటం; పాడియే?= ధర్మమా? 


తాత్సర్యం: పాండవులు జూదానికి ముందు చేసికొన్న ఒప్పందాన్నే పట్టుకొని చేతకాని వాళ్ళవలె ఈ సభలో ఆనాడు 
భార్యా వ(స్తాపహరణ రూపమైన ఆపదవలన పొందిన దీనస్థితీ, అడవిలో పన్నెండేళ్ళపాటు అనుభవించిన కష్టాలూ, 
విరాటుడి నగరంలో అజ్ఞాతవాసం చేసినప్పటి దుఃఖమూ లోకానికి తెలియవా? అట్లాంటి సజ్జనులను బాధించటం 
న్యాయమా? 


విశేషం: పురోహితుడు 232వ పద్యంలో పేర్కొన్న పాండవుల అవమానాలను, కష్టాలను భీష్ముడు కూడా స్మరించి వారిపట్ల 
సానుభూతిని వెల్లడించాడు, సభాసదులు ఆ అంశాలకు స్పందించేటట్లు (ప్రకటించాడు. పాండవులను బాధించటం న్యాయమా? 
అని పురోహితుడి వలెనే భీష్ముడు సభనే (ప్రశ్నించాడు. దీని కెవరు సమాధానం చెప్పాలి? (సంపా.) 
క. పితృధన మగు పా లుచిత । స్థితి వారల కిచ్చి, నిర్విశేషుండై యీ 

పతి లోకము మెచ్చంగ నిజ । సుత నివహమునట్ల వారి. జూడ(గవలయున్‌. 245 
ప్రతిపదార్థం: ఈ+పతి= ఈ రాజు - ధృతర్శాష్టుడు; లోకము, మెచ్చంగన్‌= ప్రపంచం (ప్రశంసించేటట్టు; నిర్విశేషుండు+ఐ= 
భేదభావం లేనివాడై; పిత్సృధనము+అగు, పాలు= తండ్రి ఆస్తి అయిన వాటా; ఉచిత - స్టితిన్‌= తగిన విధంగా; వారలకున్‌= 


ఆ పాండవులకు; ఇచ్చి; నిజసుత నివహము+అట్టు+అ= తన కుమారుల సమూహం వలెనే; వారిన్‌= ఆ పాండవులను; 
చూడంగన్‌+వలయున్‌= ఆదరించాలి. 


తాత్సర్యం: ఈ ధృతరాష్ట్ర మహారాజు లోకం మెచ్చుకొనేటట్టు, భేదభావం లేనివాడై, తమతండ్రి ఆస్తిలోని వాటా 
సముచితంగా వాళ్ళ కిచ్చి వాళ్ళను తన కొడుకులవలెనే ఆదరించాలి. 


విశేషం: (ద్రుపదపురోహితుడి హితవును భీష్ముడు సమర్థించి, సభానుకూల్యాన్ని ప్రకటించాడు. (సంపా.) 
వ. అట్లుం గాక. 246 
తాత్పర్యం: అంతేకాక. 


చ.  కడవంగ జూదమాడి, యవుం గాడన నేరక, సత్యభాషణం 
బెడలిన వచ్చు ధర్మగతిహీనత కోర్వక, రాజ్యహీనతం 
బడుటకు నోర్షి, ధర్మజుండు పంచిన సైరణ సేసె. గాక క 
వ్వడి నెల గిన్క కెట్టి మగవారును నోర్తురె యిజ్జ్ఞగంబులన్‌?' 247 


ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; కడవంగన్‌= కాలక్షేపం కొరకు; జూదము+ఆడి; అవున్‌+కాదు+అనన్‌, నేరక= అవునూ 
కాదూ అనలేక; సత్య భాషణంబు+ఎడలినన్‌= సత్యవాక్యం పోతే - నిజం చెప్పకపోతే; వచ్చు= కలిగే; ధర్మ గతి హీనతకున్‌= 
అధర్మానికి; ఓర్వక= సహించక; రాజ్య హీనతన్‌+పడుటకున్‌= రాజ్యనష్టం పొందటానికి; ఓర్చి= సహించి, పంచినన్‌= ఆజ్ఞాపించగా; 
సైరణ+చేసెన్‌+కాక= ఓర్పు వహించాడు కాని; కవ్వడి నెజ+కిన్కకున్‌= అర్జునుడి పూర్ణాగ్రహానికి; ఇజ్జగంబులన్‌(ఈ+ 
జగంబులన్‌)= ఈ లోకాలలో; ఎట్టి మగవారునున్‌= ఎటువంటి శూరులైనా; ఓర్తురె?= ఓర్వగలరా? 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు కాలక్షేపం కొరకు జూదమాడి అవుననీ, కాదనీ అనలేక, నిజం చెప్పకపోతే కలిగే అధర్మానికి 
సహించక, రాజ్య నష్టానికి సహించి, తనను ఆజ్ఞాపిస్తే సహించాడు కాని, సవ్యసాచి పూర్ణాగ్రహానికి ఈ లోకాలలో 
ఎంతటి శూరులైనా ఓర్వగలరా?' 


విశేషం: భీష్ముడు ధర్మరాజు సహనాన్ని (ప్రశంసించాడు. ఆ వెంటనే ఊరుకోక కౌరవపాండవ బలాబల నిరూపణంలో 
పురోహితుడి అభిప్రాయాన్ని సమర్థించాడు. ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడి పరాక్రమాన్ని ఉటంకించి, అతడితో 
ఎదురునిలిచి పోరాడగలిగిన శూరులు కౌరవులలో లేరన్నాడు. ఆ మాటకు కర్గుడు అహంకరించి అడ్డుపడ్డాడు. రాయబారి 
మాటలు ప్రక్కకు పోయాయి. భీష్ముడి మాటలు రచ్చకెక్కాయి. (సంపా.) 


వ. అనిన విని కర్ణుండు కనలి యిట్లనియె. 248 


ప్రతిపదార్థం: అనినన్‌, విని, కర్షుండు; కనలి= కోపించి, ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: అనగా విని కర్షుడు కోపించి ఇట్టా అన్నాడు. 
(ac) pS 


విశేషం: అర్జునుడు కర్షుడికి ప్రతిస్పర్ధి. అతడిని భీష్ముడు పొగడటం వలన కర్ణుడికి కోపం వచ్చింది. మానవంతుడైన శూరుడు 
పర(ప్రకర్షను సహించలేడుకదా! 
క. “జనులెల్ల నెజింగిన యీ । పని యేటికి నుగ్గడింపం బలుమటు ? దుర్యో 

ధనునకయి శకుని జూదం । బున మేదిని గెలిచె; ధర్మపుత్తుం డోడెన్‌. 249 
ప్రతిపదార్థం: జనులు+ఎల్లన్‌= జనులందరూ; ఎటింగిన, ఈ+పని; పలుమణున్‌= పలుమార్చు; ఉగ్గడింపన్‌+ఏటికి?= 


అనటం ఎందుకు?; దుర్యోధనుని కయి= దుర్యోధనుడి కొరకు; శకుని, జూదంబునన్‌; మేదిని= భూమి, గెలిచెన్‌; ధర్మపుత్రుండు= 
ధర్మరాజు; ఓడెన్‌= ఓడాడు. 


తాత్పర్యం: 'అందరికీ తెలిసిన ఈ విషయాన్ని మాటిమాటికీ అనటం ఎందుకు? దుర్యోధనుడి పక్షాన శకుని 
జూదం ఆడి రాజ్యం గెలిచాడు. ధర్మరాజు ఓడిపోయాడు. 


ఆ. దీన నేమి తప్పు? కానకు నేంగిన । యత(డు సమయవృత్తి నాక్రమించి, 
తండ్రిపాలు మాకు€ దగునంచు, నడియరి । తనము సేసి రాక తప్పు గాక, 250 


ప్రతిపదార్థం: కానకున్‌= అడవికి; ఏంగిన+అతండు= వెళ్ళినవాడు; సమయవృత్తిన్‌+ఆ(క్రమించి= చేసికొన్న ఒప్పందం అతిక్రమించి; 
తండ్రి పాలు= తండ్రి భాగం; మాకున్‌; తగున్‌+అంచున్‌; అడియరితనము+చేసి,రాక= లోభ గుణంతో రావటం; తప్పు+కాక= 
తప్పుగాని; దీనన్‌= ఇందులో; ఏమి తప్పు?= తప్పేమిటి? 


తాత్పర్యం: అడవికి వెళ్ళినవాడు చేసికొన్న ఒప్పందం అతిక్రమించి, మా తండ్రి ఆస్తిలో వాటా మాకు ఇవ్వాలంటూ 
లోభిత్వంతో రావటం తప్పుగాని, జూదం ఆడటంలో తప్పేమిటి? 


విశేషం: కర్ణుడి వాదం ఎంత అధర్మంగా ఉన్నదో చూడవచ్చును. ధర్మరాజు ద్యూత సమయాన్ని ఏమి అతిక్రమించాడు? 
పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక యేడాది అజ్ఞాత వాసమూ చేసి వచ్చాడు గదా? అదే కదా 'ద్యూత సమయం?” ద్యూత 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 95 
సమయ నిర్వహణానంతరం తమవాటా తమ కివ్యాలనటం “అడియరితని మెట్టా అవుతుందో? 'అడియరితనం” అనే దానికి 
“బానిసతనం” అనికాక, 'లోభిత్వం' అని అర్థం చెప్పబడింది. అది సూర్యరాయాంధ్ర నిఘంటువు ననుసరించినది. 

క  విరటు(డు ద్రుపదుండు€ దోడుగ । బరవసమున నెత్తి విడిసి బలిమి నడిగినం 
గురుపతియు వెటిచి యిచ్లునె । ధరలో జక్క సగ? మిట్టి తగవులు గలవే?” 251 


ప్రతిపదార్థం: విరటుండున్‌, (ద్రుపదుండున్‌; తోడుగన్‌= సహాయంగా; బరవసమునన్‌= ధైర్యంతో; ఎత్తి= పూని; విడిసి= 
దండెత్తి; బలిమిన్‌= బలవంతంగా; అడిగినన్‌= అడిగితే; కురుపతియున్‌= దుర్యోధనుడును; వెజచి= భయపడిపోయి; 
ధరలోన్‌= భూమిలో; చక్క సగము= సరిసమం; ఇచ్చునె; ఇట్టి తగవులు+కలవే?= ఇటువంటి న్యాయపద్దతులు ఎక్కడనైనా 
ఉన్నాయా? 


తాత్సర్యం: విరాటుడూ, |ద్రుపదుడూ సహాయులుగా పట్టుదలతో పూని దండెత్తి బలవంతంగా అడిగితే భయపడిపోయి 
దుర్యోధనుడు భూమిలో సరిసగం ఇస్తాడా? ఇటువంటి న్యాయాలు ఎక్కడైనా ఉన్నాయా?” 


వ. అనిన గాంగేయుండు గటకటంబడి కర్టున కిట్లనియె. 252 


ప్రతిపదార్థం: అనినన్‌; గాంగేయుండు= భీష్ముడు; కటకటన్‌+పడి= కోపంతో బాధపడి; కర్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా భీష్ముడు కోపించి కర్షుడితో ఇట్లా అన్నాడు. 
చ. చిక్కని పోటుమానిసి విసీ ! వినువారలు నవ్వ నేమిగా 
నెక్కుడు మాట లాడెద? వహీన పరాక్రమశాలి యర్జునుం 
డొక్కండ యార్వురన్‌ మనల నుగ్రరణంబున గెల్టె నిన్న; నేం 
డిక్కడ( బల్ములన్‌ గెలిచె దీ వతనిన్‌ మనరాజు కొల్వునన్‌. 253 


ప్రతిపదార్థం: చిక్కని, పోటుమానిసివి= గట్టి శూరుడవులే; ఇసీ= చీ; వినువారలు, నవ్వన్‌; ఏమిగాన్‌= ఎట్టుగా; ఎక్కుడు 
మాటలు+ఆడెదవు= అధికంగా మాటాడుతున్నావు?; అహీనపరా[క్రమ శారి+అర్జునుండు+ఒక్కండు+అ= తక్కువ కాని 
పరాక్రమంతో ఒప్పే అర్జునుడు ఒక్కడే; నిన్న; మనలన్‌, ఆర్వురన్‌= మనలను ఆరుగురిని; ఉగ్రరణంబునన్‌= భయంకరమైన 
యుద్దంలో; గెల్బెన్‌; ఈవు= నీవు; నేండు; ఇక్కడన్‌; మన రాజు కొల్వునన్‌= మన రాజు సభలో; అతనిన్‌= అర్జునుడిని; 
పల్కులన్‌= మాటలలో; గెలిచెదు= గెలుస్తావు. 


తాత్పర్యం: బలే మంచి శూరుడవులే, ఛీ ! వినేవాళ్ళు నవ్వేటట్టు ఇంత ఎక్కువగా ఎట్లా మాటలాడుతున్నావు? 
మహాపరాక్రమశాలి అయిన అర్జును డొక్కడే మనలను ఆరుగురినీ భయంకర యుద్దంలో నిన్న గెలిచాడు, ఈ వేళ 
నీవు అతడిని ఇక్కడ మన రాజుసభలో మాటలలో గెలుస్తున్నావు. 


విశేషం: చిక్కని పోటు మానిసివి - మంచి శూరుడవే-అని ఎగతాళి. నిన్న గో గ్రహణ సమయంలో అతడి చేతిలో అట్లా 
ఓడిపోయి ఈ వేళ ఇట్టా మాటాడుతున్నావంటే విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు. అతడు ఒక్కడే - మనలను ఆరుగురిని 


ఓడించాడు. అతడు గెలిచింది ఉగ్రరణంలో - నీవు గెలిచింది మనరాజు సభలో. అతడు గెలిచింది అస్త్ర శస్తాలతో; నీవు- 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


గెలిచింది మాటలతో-ఇదీ భీష్ముడు కర్గుడిని పరిహసించిన విధం. ఉత్తర గోగ్రహణ యుద్దంలో అర్జునుడు గెలిచిన ఆరుగురు 
వీరులు - 1.భీష్ముడు, 2.ద్రోణుడు, 3.కృపుడు, 4.అశ్వత్తామ, 5.కర్గుడు, 6.దుర్యోధనుడు. 
క. నరు€ డాల వెనుక వచ్చినం । గురురా జడుగంగ, నీవు, గురుండును, గృపుండున్‌ 

గురుసుతుండు వినంగ, వారల | చిరసమయము దెగుట యేను జెప్పనె తెలియన్‌? 254 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; ఆల, వెనుకన్‌= ఆవుల వెనుక; వచ్చినన్‌= రాగా; కురు రాజు= దుర్యోధనుడు; 
అడుగంగన్‌= అడుగగా; నీవున్‌; గురుండును= ద్రోణుడునూ; కృపు(డున్‌= కృపాచార్యుడూ; గురుసుతుండున్‌= గురు 
పుత్రుడయిన అశృత్థామా; వినంగన్‌= వింటూండగా; వారల చిర సమయము= ఆ పాండవుల బహుకాల దీక్ష - (శపథం); 
తెగుట= ముగియటం; ఏను= నేను; తెలియన్‌+చెప్పనె?= తెలిసేటట్టు చెప్పలేదా? 


తాత్సర్యం: అర్జునుడు ఆవులను మరలించుకొని పోవటానికి వాటి వెనువెంట వచ్చినప్పుడు దుర్యోధనుడు పాండవుల 
అజ్ఞాతవాస కాలపు లెక్క అడిగాడు. అప్పుడు నీవూ, |ద్రోణుడూ, కృపుడూ, అశృత్తామా వింటూండగా లెక్కకట్టి, 
అది ముగిసిందని నేను స్పష్టంగా చెప్పలేదా?” 
తే. అనిన, ధృతరాష్తుం డాపగాతనయు భక్తి । ననునయించి, రాధేయునిం గినిసి, ప్రియము 

దోంపం దా నిట్టు లనియె నా ద్రుపద మనుజ । పతి పురోహితుతోడ సంభ్రమము లేక. 255 
ప్రతిపదార్థం: అనినన్‌; ధృతరాష్ట్రుడు; ఆపగా తనయున్‌= నదీ పుత్రుడిని-భీష్ముడిని; భక్తిన్‌= భక్తితో; అనునయించి= 
బతిమాలి; రాధేయున్‌= కర్గుడిని; కినిసి= కోపపడి; ఆ (ద్రుపద మనుజపతి పురోహితుతోడన్‌= ఆ (ద్రుపదరాజ పురోహితుడితో; 
సంభ్రమము లేక= వేగిరపాటు లేకుండా; ప్రియము+తో(పన్‌= (ప్రీతి కనబడేటట్టు; తాను; ఇట్టులు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కర్షుడనగా, ధృతరాష్ట్రుడు భీష్ముడిని భక్తితో బ్రతిమాలి ఓదార్చి, కర్ణుడిని కోపపడి, ఆ (ద్రుపద 
పురోహితుడితో వేగిరపాటు లేకుండా, పీతి కనబడేటట్టు ఇట్టా అన్నాడు. 


ఉ. “మంచిగ నేను బంధులును మంత్రిజనంబులు. బెద్దలున్‌ విచా 

రించి, సమస్త భూ ప్రజకు( బ్రీతిగ, బిడ్డల పాలి కిప్టు పు 

త్తెంచెద సౌమ్యు నొక్కరు' మదీయ మనోగతి వారి గూడి వ 

ర్తించు తెటింగు గైకొనుట దెల్లము కౌరవజాతి కెంతయున్‌. 256 
ప్రతిపదార్థం: మంచిగన్‌= మేలయ్యేటట్టు; ఏనున్‌= నేనూ; బంధులును= చుట్టాలూ; మంత్రి జనంబులున్‌= మంత్రులూ; 
పెద్దలున్‌; విచారించి= ఆలోచించి; సమస్త భూ (ప్రజకున్‌= ఎల్ల భూ ప్రజలకూ, ట్రీతిగన్‌= సంతోషం కలిగేటట్టు; ఇవ్లు= ఇప్పుడు; 
సౌమ్యున్‌+ఒక్కరున్‌= మంచివాడిని ఒక్కడిని, బిడ్డల పాలికిన్‌= బిడ్డల దగ్గరకు- పాండవుల వద్దకు; పుత్తెంచెదన్‌= పంపుతాను; 
మదీయ మనస్‌()+గతి= నా మనస్సుయొక్క రీతి; వారిన్‌= ఆ పాండవులను; కూడి= కలిసి; వర్తించు తెజుంగు+కైకొనుట= 
మెలగే పద్దతిని అవలంబించటం; కౌరవ జాతికిన్‌= కురువంశీయుల కందరికీ; ఎంతయున్‌+తెల్లము= మిక్కిలి స్పష్టం. 


తాత్సర్యం: 'మేలు కలిగేటట్టు నేనూ, బంధువులూ, మంత్రులూ, పెద్దలూ ఆలోచించి, భూజనుల కందరికీ 
సంతోషంగా, ఇప్పుడు మంచివాడిని ఒకడిని నా బిడ్డలైన పాండవుల వద్దకు పంపుతాను. నేను మనస్సులో ఆ 
పాండవులతో కూడి ఉండే మార్గాన్నే అవలంబిస్తా నన్న సంగతి కురువంశీయుల కందరికీ సుస్పష్టం. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 97 
విశేషం: 1. కర్లభీష్ముల వాగ్యుద్దంతో కౌరవసభలో పాండవ పక్షం బలపడసాగింది. కర్షుడికండగా దుర్యోధనుడు రంగంలోకి 
దిగినా భీష్ముడు సహించాడు. పైపెచ్చు సభ రసాభాస మౌతుంది. అందువలన ధృతరాష్ట్రుడు కల్పించుకొనక తప్పలేదు. 
భీష్ముడిని బ్రతిమిలాడాడు. కర్టుడిని కోపగించాడు. ఆపైన తాను ద్రుపదపురోహితుడితో మాట్లాడాడు. పాండవులకు భాగమిస్తా 


ననలేదు కాని, పాండవుల వద్దకు దూతను పంపుతానన్నాడు. 'మా దూత నీవలె కాక, సౌమ్యంగా ఉంటాడని ఎత్తిపొడిచాడు. 
పాండవులతో కూడి ఉండే మార్గాన్ని ఆలోచించి వర్తమానం పంపుతానన్నాడు. సభలో తన మర్యాద నిలుపుకొన్నాడు. (సంపా) 


2. నిజానికి ధృతర్మాష్టుడి మనస్సు దుర్యోధనుడిని అనువర్తిస్తుందే తప్ప, తద్విరుద్దంగా (ప్రవర్తించాలని అనుకొనదు. 
పాండవులను కూడి ఉంటాననటం పైకి అనేమాట. 
తే. నీవు మున్నేగు' మని యతనికి విభూష । ణాంబరమ్ములతో( దమ్ములంబు. బెట్టి 

వీడుకోలిచ్చి పుచ్చిన, విప్రవరు(డు । పాండు జనపాల తనయుల పాలి కరిగి. 257 


ప్రతిపదార్థం: నీవు; మున్ను+ఏంగుము+అని= ముందుగా వెళ్ళుము అని; అతనికిన్‌; విభూషణ+అంబరమ్ములతోన్‌= 
ఆభరణాలతోను, వస్తాలతోనూూ; తమ్ములంబున్‌+పెట్టి= తాంబూలం ఇచ్చి; వీడుకోలు+ఇచ్చి= సెలవిచ్చి; పుచ్చినన్‌= పంపగా; 
విప్ర - వరుండు= బ్రాహ్మణ శ్రేష్టుడు; పాండుజనపాల తనయుల పాలికిన్‌= పాండురాజు కొడుకుల వద్దకు; అరిగెన్‌= 


వెళ్ళాడు. 


తాత్పర్యం: 'నీవు ముందు పది అని అతడికి ఆభరణాలతోను, వ(స్తాలతోను తాంబూలం ఇచ్చి, సెలవిచ్చి 
పంపగా, (ద్రుపద పురోహితుడు పాండవుల వద్దకు వెళ్ళాడు. 


వ. ఇట్లు సని వారల గని యతండు సముచిత సంభాషణంబుల. దనపోయి వచ్చిన తెబిం గెలింగించె; నిట 
ధృతరాష్తుండును బుత్ర మిత్ర వృద్ధామాత్య సహితంబుగా నాస్తానాసీనుం డయి యుండి సంజయు రావించి 

ఆ ఆలె థి 
యతని కిట్లనియె. 258 


ప్రతిపదార్థం: ఇట్టు+చని= ఈ విధంగా వెళ్ళి; అతండు= (ద్రుపద పురోహితుడు; వారలన్‌= ఆ పాండవులను; కని= చూచి; 
సముచిత సంభాషణంబులన్‌= తగిన మాటలతో; తన పోయి వచ్చిన తెజంగు= తాను వెళ్ళి వచ్చిన విధం; ఎటింగించెన్‌= 
తెలిపాడు; ఇటన్‌= ఇక్కడ; ధృతరాష్టుండును; పుత్ర, మి(త్ర, వృద్ద+అమాత్య+సహితంబుగాన్‌= కొడుకుల తోనూ, 
స్నేహితులతోనూ, పెద్దలతోనూ, మం(త్రులతోనూ కలిసి; ఆస్థాన+ఆసీనుండు+అయి+ఉండి= సభాస్థానంలో కూర్చుండి; 
సంజయున్‌= సంజయుడిని; రావించి= రప్పించి; అతనికిన్‌= అతడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా (ద్రుపద పురోహితుడు వెళ్ళి పాండవులను చూచి తాను వెళ్ళి వచ్చిన విధం తగిన 
మాటలతో తెలిపాడు. ఇక్కడ ధృతరా(ష్టుడు కూడా పుత్రులతోనూ, మిత్రులతోనూ, పెద్దలతోనూ, మంత్రులతోనూ 
కూడి సభాస్థానంలో కూర్చొనిఉండి సంజయుడిని పిలిపించి అతడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: సంజయుడు సూత కులజుడు, మంచివాడు. ఎప్పుడూ ధృతర్మాష్టుడి వద్దనే ఉండి అతడికి ఉపచారాలు చేస్తూ 
ఉంటాడు. ముందు ముందు కురుక్షేత్ర సంగ్రామ వార్తలు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెపుతూ ఉంటాడు. యుద్ధభూమిలో 
ఎవ్వరికీ కనపడకుండా నిరపాయంగా ఉండగలిగే శక్తి ఇతడికి వ్యాసుడు అనుగ్రహిస్తాడు. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “పాండు నరపాల సుతు లుపప్లావ్యమునకు । వచ్చియున్నారు; నీ వేంగి వాసుదేవ 

సహితముగ వారి. గని, తద్విషాద మేమి । భంగి మాను నమ్మెయి€ దగ బలుకవలయు.” 259 
ప్రతిపదార్థం: పాండు నరపాల సుతులు= పాండురాజు కొడుకులు; ఉపష్టావ్యమునకున్‌= ఉపప్టావ్యమనే పురానికి; వచ్చి+ఉన్నారు; 
నీవు+ఏయగి= నీవు వెళ్ళి; వారిన్‌; వాసుదేవ సహితముగన్‌= శ్రీ కృష్ణుడితో కూడా; కని, తద్‌+విషాదము= వారి దుఃఖం; ఏమి 
భంగిన్‌ మానున్‌= ఏ విధంగా పోతుందో; అమ్మెయిన్‌ (ఆ+మెయిన్‌)= ఆ రీతిగా; తగన్‌= ఒప్పుగా; పలుకవలయున్‌= 
మాట్లాడాలి. 


తాత్పర్యం: 'పాండవులు ఉపప్పావ్య పురానికి వచ్చి ఉన్నారు. నీవు వెళ్ళి శ్రీకృష్ణుడితో కూడి ఉండగా వారిని చూచి, 
వారి దుఃఖం ఏ విధంగా తొలగి పోతుందో, ఆ విధంగా ఒప్పుగా పలకాలి. 
ధృతరాష్తుండు సంజయుని. బాండవుల యొద్దకు. బంపుట (సం. 5-22-1) 


క _ 'మీయయ్య, మీరు వనవా । సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్‌ 
డాయుట విని ముదితాత్ముం । డై యిట పుత్తెంచె నన్ను ననుమీ మొదలన్‌. 260 


ప్రతిపదార్థం: మొదలన్‌= మొదట; మీరు; వన వాస+ఆ యాసమున్‌= అరణ్య వాస దుఃఖాన్ని; విస్తరించి= దాటి; 
అభ్యుదయమునన్‌= అభివృద్దితో; డాయుట= చేరటం; విని; మీ+అయ్య= మీ తండ్రి; ముదిత+ఆత్ముండు+ఐ= సంతోషించిన 
మనస్సు కలవాడై నన్నున్‌; ఇట= ఇక్కడికి; పుత్తెంచెన్‌= పంపాడు; అనుమీ= అని చెప్పుము. 


తాత్సర్యం: నీవు వెళ్ళగానే మొదట “మీరు అరణ్యవాస దుఃఖాన్ని దాటి అభివృద్దితో వచ్చారన్న సంగతి విని మీ 
తండ్రి సంతోషంతో నన్ను ఇక్కడికి పంపించా డని పలుకుము.' 
వ. అని చెప్పి, చుట్ల నున్న వారలతో నిట్లనియె. 261 


ప్రతిపదార్థం: అని, చెప్పి; చుట్లన్‌+ఉన్న వారలతోన్‌= చుట్టూ ఉన్న వాళ్ళతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికి, తన చుట్టూ ఉన్నవాళ్ళతో ఇట్టా అన్నాడు. 


క, 'దుర్యోధనుండు కార్యా । కార్యజ్ఞుండు గామి నిట్టి కలంక గలిగెం గా 
కార్యులు దృఢధైర్యులు రణ । ధుర్యులు నగు పాండుసుతులు దోషాన్వితులే? 262 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; కార్య+అకార్యజ్ఞండు+కామిన్‌= చేయదగినదేదో, చేయదగని దేదో తెలిసిన వాడు కాకపోవటం 
చేత; ఇట్టికలంక= ఇటువంటి సంక్షోభం; కలిగెన్‌+కాక= పుట్టింది కాని; ఆర్యులున్‌= మంచివాళ్ళూ; దృఢధైర్యులున్‌= మంచి 
ధైర్యం కల వాళ్ళూ; రణ ధర్యులున్‌= యుద్ద కార్యభారం వహించేవాళ్ళూ, యుద్ద నిపుణులూ; అగు; పాండు సుతులు= 
పాండవులు; దోష+అన్వితులే= దోష సహితులా? 


తాత్సర్యం: 'మా దుర్యోధనుడు కార్యాకార్యాలు తెలియనివా డవటం చేత ఇటువంటి సంక్షోభం పుట్టింది కాని, 
మంచివాళ్ళూ, మంచి ధైర్యవంతులూ, యుద్ద నిపుణులూ అయిన పాండవులు దోషులా? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 99 


విశేషం: తన కొడుకే మంచి చెడ్డలు తెలిసినవాడు కాడనీ, పాండవులు నిర్జోషులనీ అనటం ధృతరాష్టుడు పైకి అనే మాటలు. 
అవి అతడి మాట నేర్పును సూచిస్తాయి. 


క  క్షీరోదకవృత్తి మనము । వారలునుం గలిసి బ్రదుకవలదే నెమ్మిన్‌? 
వా రిడుమల బడ దగియెడు । వారే? పితృభాగ మేలువారలు గారే? 263 


ప్రతిపదార్థం: మనమున్‌; వారలునున్‌; క్షీర+ఉదక వృత్తిన్‌= పాలూ నీళ్ళూ వలె; కలసి; నెమ్మిన్‌= (ప్రీతితో; బ్రదుకవలదే= 
@థ యె ప 

(బ్రతుకవద్దా?; వారు, ఇడుమలన్‌+పడన్‌+తగియెడు వారే?= వాళ్ళు కష్టాలు పడదగిన వాళ్ళా?; పితృ భాగము+ఏలు వారలు+ 

కారే= తమ తండ్రి వాటా అనుభవించ దగిన వాళ్ళు కారా? 


తాత్సర్యం: మనమూ, వాళ్ళూ పాలూ నీళ్ళూ వలె కలిసిపోయి హాయిగా బ్రతుకవద్దా? వాళ్ళు కష్టాలు పడదగ్గవాళ్ళా? 
తమ తండ్రి వాటా అనుభవించదగిన వాళ్ళు కారా? 


విశేషం: అలం: యథాసంఖ్యం. క్షీరోదక వృత్తి మనము వారలునున్‌ గలిసి- క్షీరం మనం, ఉదకం వారు- యథాసంఖ్యం. 
ఈ అలంకారంలో కౌరవపాండవులు విడదీయరానట్టుగా కలియటమే ముఖ్యం కాని, వారిలో పాలవంటివారు గొప్పవారనీ, 
నీళ్ళవంటివారు తక్కువవారనీ భావించరాదు. కాగా ఎప్పుడైనా పాలలో నీళ్ళు కలవటం లోక (ప్రసిద్ది. ధృతరాష్ట్రుడు 'క్షీరోదకవృత్తి 
మనము వారలనుం గలిసి బ్రతుకవలదే?' అంటే - 'క్షీరోదకగతి( బాండవ కౌరవు లొడంగూడి మనకి కార్యం'బని శ్రీకృష్ణుడు 
అన్నాడు (చూడు. ఉద్యో.3.258). ఈ సారాసార విచారం ఆ అలంకారంలో లేదనలేము. కాని, ఎవరి కనుకూలంగా వారు 
యథాసంఖ్యాలంకారాన్ని 'ప్రయోగించా రన్నది వాస్తవం. (సంపా.) 
ఆ. మనల నింక నమ్మ రనృతాత్ము లన్యాయ । పరులు గర్వు లనుచు( బాండుసుతులు; 

గూడి మనుట కియ్యకొన నేర; రైనను । ధర్మజుండు గలండు దగవు నడప,” 264 


ప్రతిపదార్థం: మనలన్‌= మనలను; అనృత+ఆత్ములు= అసత్య పరులు; అన్యాయపరులు= అధర్మపరులు; గర్వులు= 
గర్వం కలవారు; అనుచున్‌; పాండుసుతులు= పాండవులు; ఇంకన్‌= ఇకమీదట; నమ్మరు; కూడి మనుటకున్‌= కలిసి 
(బతకటానికి; ఇయ్యకొనన్‌+నేరరు= ఒప్పుకొనజాలరు; ఐనను; తగవు నడపన్‌= ధర్మం నడపటానికి; ధర్మజుండు, కలడు. 


తాత్సర్యం: మనలను అసత్యవాదులనీ, అధర్మపరులనీ, గర్విష్టులనీ అంటూ పాండవులు ఇకమీద విశ్వసించరు. 
మనతో కలిసి (బ్రతకటానికి అంగీకరించజాలరు. అయినా, ధర్మం నడపటానికి ధర్మరాజున్నాడు. 


వ. అని పలికి వెండియు. 265 
తాత్సర్యం: అని పలికి ఇంకా. 


మ. “మనకీ కుండ(గ వచ్చునే? మనము దుర్మానంబు వాటించి యొ 
ప్పని కార్యంబులు వట్టి వారికి. దగం బాలీక గర్వంబు లా 
డిన, నిక్కంబగు నల్క నర్జును(డు గాండీవంబు మోపెట్టం గృ 
ష్టుని సారథ్యము నై జగత్రితయ సంక్షోభంబు గా కుండునే? 266 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనకున్‌; ఈక+ఉండంగన్‌, వచ్చునే?= ఇవ్వకుండా ఉండటానికి మనకు శక్యమా?; మనము; దుర్మానంబు= 
చెడుగర్యాన్ని; పాటించి= పూని; ఒప్పని కార్యంబులు+పట్టి= తగని పనులు చేసి; వారికిన్‌; తగన్‌= తగునట్టుగా; పాలు+ ఈక= 
భాగం ఇవ్వక; గర్వంబులు+ఆడినన్‌= గర్వంగా మాటాడితే; నిక్కంబు+అగు+అల్కన్‌= నిజమైన కోపంతో; అర్జునుండు, 
గాండీవంబున్‌; మోపెట్టన్‌= ఎక్కు పెట్టితే; కృష్ణుని సారథ్యమున్‌+ఐ= దానికి తోడు శ్రీకృష్ణుడి సారథ్యం కూడా ఉండి; జగత్‌+ 
తతయ సంక్షోభంబు+కాక+ఉండునే?= మూడులోకాలకు కలత సంభవించకుండా ఉంటుందా? 


తాత్సర్యం: వారిభాగం వారికి ఇవ్వకుండా ఉందామన్నా మనకు శక్యం కాదు. మనం దురహంకారం పూని 
చేయగూడని పనులు చేసి వారికి సముచితంగా భాగం పంచిపెట్టక గర్వంగా మాటాడితే, నిజమైన కోపంతో 
అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టగా, దానికి శ్రీకృష్ణుడి సారథ్యం కూడా తోడుకాగా ముల్లోకాలూ దద్దరిల్లకుండా 

జ యు (ac) న్‌. oe RE cee) 
ఉంటాయా? 


తే. అలఘు గద. బూంచికొని భీము డతిరయమున( । గురుకుమారులపై( దీవ్రకోప మెసంగ 
గవియు టాత్మ భావించిన గంప మదరు; । నిక్క మెవ్వరు మార్మొని నిలుచువారు? 267 


ప్రతిపదార్థం: భీముడు; అలఘు గదన్‌= పెద్ద గదను; పూంచి కొని= పట్టుకొని; అతి రయమునన్‌= మిక్కిలి వేగంతో; 
కురు కుమారులపైన్‌= కౌరవులమీద; తీవ్ర కోపము+ఎసంగన్‌= తీవ్ర మైన కోపం అతిశయించగా; కవియుట= (క్రమ్ముకొనటం; 
ఆత్మన్‌= మనస్సులో; భావించినన్‌= ఊహించుకుంటే; కంపము= వణకు; అడరున్‌= అధికమవుతుంది; నిక్కము= నిజంగా; 
ఎవ్వరు; మార్కొని= అతడిని ఎదుర్కొని; నిలుచువారు?= నిలువగలిగేవారు? 


తాత్సర్యం: పెద్ద గద ధరించి భీముడు అమితవేగంతో తీవ్రమైన కోపం అతిశయించగా కౌరవులమీద పడటం 
మనస్సులో ఊహించుకొంటే వణకు పుట్టుకొస్తుంది. నిజంగా అతడిని ఎదిరించి నిలబడగలవారెవరు? 


సీ, కవ లగ్రజన్ముల కంటె నేమిటం గీడు? । ద్రుపదు( డల్పుండె? తత్సుతులు బాహు 
గర్వ సమగ్రులు గారె? విరాటుండు । నాతని తమ్ములు, నాత్మజులును 
నసదులే? సాత్యకి యల(తుల( బోయెడు । వాందె? వృష్టి కుమారవరు లనేకు 
లట్టి యోధులు పోర నరవాయిం గొందురే? | పాండ్యుండు6 గేకయపతులు నాది 


తే. యైన బంధులు, మిత్తులు నగ్గలికలం । గొటిత వడియెడు వారె? యందటిను గెల్వ 
నోపినను రుద్రునకు నైన నోర్వరాని । ధర్మపుత్తు కోపమునకు( దల(కవలదె?' 268 


ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; అగ్ర జన్ములకంటెన్‌= అన్నగార్లకంటె; ఏమిటన్‌= ఎందులో; కీడు?= తక్కువ?; 
(ద్రుపదుండు; అల్పుండె?= తక్కువ వాడా?; తద్‌+సుతులు= అతడి కొడుకులు; బాహు గర్వ సమ(గ్రులు+కారె?= భుజ బల 
గర్వంతో నిండినవారు కారా?; విరాటుండున్‌, ఆతని తమ్ములున్‌; ఆత్మజులునున్‌= కొడుకులూ; అసదులే?= తక్కువవారా? 
సాత్యకి; అలంతులన్‌+పోయెడు వాండె?= తేలికగా పోయేవాడా?; వృష్టి కుమార వరులు= వృష్ణివంశీయులైన కుమార శ్రేష్టులు; 
అనేకులు+అట్టి యోధులు= పెక్కుమంది అటువంటి యోధులు; పోరన్‌= యుద్దంలో; అరవాయిన్‌+కొందురే?= జంకుతారా?; 
పాండ్యుండున్‌; కేకయ పతులున్‌= కేకయదేశపు రాజులూ; ఆది+ఐన బంధులున్‌= మొదలైన చుట్టాలూ; మి(త్రులున్‌= 
స్నేహితులూ; అగ్గలికలన్‌= విజృంభించటంలో; కొటుత+పడియెడు వారె?= తక్కువ వాళ్ళా?; అందణను గెల్వన్‌+ఓపినను= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 101 


వాళ్ళందరినీ గెలవగలిగినా; రుద్రునకున్‌+ఐనన్‌= రు(ద్రుడికి కూడా; ఓర్వరాని= ఓడించ తరం కాని; ధర్మపుత్రు కోపమునకున్‌= 
ధర్మరాజు కోపానికి; తలంకవలదె?= వెరవవలదా? 


తాత్పర్యం: నకుల సహదేవులు అన్నగార్లకంటె ఎందులో తక్కువ? (ద్రుపదుడు తక్కువవాడా? అతడి కొడుకులు 
భుజబల గర్వం నిండినవాళ్ళు కారా? విరాటుడూ, అతడి తమ్ములూ, కొడుకులూ తక్కువ వాళ్ళా? సాత్యకి అంత 
తేలికగా పోయేవాడా? వృష్టి వంశీయులైన కుమార ్రేష్టులు, అటువంటి యోధులు అనేకులు యుద్దంలో 
జంకుగొంటారా? పాండ్యరాజూ, కేకయదేశపు రాజులూ మొదలైన చుట్టాలూ, స్నేహితులూ విజృంభించటంలో 
తక్కువ తిన్నవాళ్ళా? అందరినీ ఓడించగలిగినా, రుద్రుడికి కూడా ఓడించటానికి శక్యం కాని ధర్మరాజు కోపానికి 
భయపడవలసిందే కదా!” 


విశేషం: ధృతరాష్టుడి మాటలను బట్టి అతడికి పాండవులమీద (ప్రేమకంటె, వారంటే భయమే ఎక్కు వనిపిస్తుంది. 
వ. అని పలికి సంజయుదిక్కు మొగంబై యెల్లవారును విన నిట్లనియె. 269 


ప్రతిపదార్థం: అని, పలికి, సంజయు దిక్కు మొగంబు+ఐ= సంజయుడి కేసి చూచి; ఎల్లవారునున్‌= అందరూ; వినన్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికి సంజయుడివైపు చూచి అందరూ వినేటట్టు ఇట్టా అన్నాడు. 


తే. నీవు ధర్మజుపాలికి నెమ్మి నరుగు; | మతండు పేరోలగం బున్న యవసరమున. 

గాన్సు; మతనికి ననుజవర్గంబునకును | బంధులకు నింపు పుట్టంగం బలుకు మచట. 270 
ప్రతిపదార్థం: నీవు; ధర్మజు పాలికిన్‌= ధర్మరాజు దగ్గరకు; నెమ్మిన్‌= ప్రీతితో; అరుగుము= వెళ్ళుము; అతడు; పేరోలగంబు 
(పేరు+ఓలగంబు+ఉన్న+అవసరమునన్‌= పెద్ద కొలువు తీర్చిఉన్న సమయంలో; కాన్సుము= కనిపించుము; అతనికిన్‌, 


అనుజ వర్గంబునకున్‌= తమ్ముల సమూహానికీ; బంధులకున్‌= చుట్టాలకూ; ఇంపు= సంతోషం; పుట్టంగన్‌= కలిగే విధంగా; 
అచటన్‌= అక్కడ; పలుకుము= మాటలాడుము. 


తాత్సర్యం: నీవు ధర్మరాజు వద్దకు ప్రీతితో వెళ్ళుము. అతడు పెద్ద కొలువు తీర్చిన సమయంలో దర్శించుకొనుము. 
అతడికీ, ఆతడి తమ్ములకూ, బంధువులకూ సంతోషం కలిగే విధంగా అక్కడ మాటాడుము.. 


క నెయ్యము వాటించి, కడుం । దియ్య మెసంగ, నలుక లెల్ల దీబునటులుగా( 
గయ్య మను తలపు లోనుగ | నయ్యమనందను(డు మానునట్టి తెజింగునన్‌. 271 


ప్రతిపదార్థం: నెయ్యము+పాటించి= స్నేహం చూపి; కడున్‌= మిక్కిలి; తియ్యము+ఎసంగన్‌= ప్రీతి అతిశయించగా; అలుకలు+ 
ఎల్లన్‌= కోపాలన్నీ; తీలు+అటులు+కాన్‌= తొలగిపోయే విధంగా; కయ్యము+అను తలయపు+లోనుగన్‌= యుద్దాలోచన 
మొదలుగా; ఆ+యమ నందనుండు= ఆ ధర్మరాజు; మాను+అట్టి తెబిగునన్‌= విడిచిపెట్టే విధంగా. 


తాత్సర్యం: స్నేహం పాటించి, మిక్కిలి పీతి అతిశయించగా, కోపాలన్నీ తీరిపోయేటట్లు ఆ ధర్మరాజు 
యుద్దాలోచనాదికం మానే విధంగా. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ధృతరాష్ట్ర డీ పద్యంలో సంజయుడి రాయబారం సాధించవలసిన ప్రధాన ప్రయోజనాన్నీ, అందులో పాటించవలసిన 
విధానాన్ని నిర్దేశించాడు. 1.స్నేహం పాటించాలి. 2.వారిలో మిక్కిలి (ప్రీతి అతిశయించేటట్లు చేయాలి. 3.ధర్మరాజు మనసులో 
ఉన్న కోపాలన్నీ తీరిపోవాలి. 4.ధర్మరాజు యుద్దాలోచనం మానుకోవాలి. 5.శాంతిమార్గంలో కార్యం సాధించాలి. చివరి లక్ష్యం 
ధర్మరాజు యుద్దాలోచన మానటం. ఇందులో రాజ్యభాగ (ప్రసక్తి లేదు. ధర్మరాజు విరక్తికే ప్రాధాన్యం ఉన్నది. ఇది అపూర్వమైన 
రాయబారం. రాజనీతికి రత్న పరీక్ష వంటిది. (సంపా.) 


సంజయు( డుపప్టావ్యంబున నున్న పాండవులయొద్దకు వచ్చుట (సం. 5-22-39) 


వ. శాంతి ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియై మనుట యొడంగూర్లి రమ్ము రథం బెక్కిపొ' మ్మని 
తగినతెటింగున వీడ్కొలిపిన, సంజయుండునుం జని, యుపప్లావ్యంబు సొచ్చి, మాధవు మందిరంబున 
కరిగి, యభ్యంతర వినోదంబుల నరసహితుండై యున్న యన్నారాయణునకుం దనరాక యెలింగించి 
పుచ్చి, తగ బ్రవేశించి, భయభక్తివినయ సంభ్రమంబులు మెజియ వారలం గాంచి, యమ్మహాతు లిరువుర 
సంభావనంబులును, సంభాషణంబులునుం బడసి సంప్రీతచేతస్కుండై, మజునాండు ధర్మతనయు నొడ్డోల 
గంబున్న సమయంబు వేచి, సముచితంబుగా నతనిం గని సాష్టాంగంబుగా. బ్రణమిల్లిన, నతండుం 
బ్రియపూర్వకంబుగా నాదరించి తన సమీపంబున నునిచికొనినం గొలిచియుండి యతని కిట్లనియె. 

272 


ప్రతిపదార్థం: శాంతి ప్రకారంబునన్‌= శాంతి మార్గంలో; కార్యంబున్‌+నడపి= పనిని జరిపించి; ఒక్కటి+ఐ, మనుట= కలిసి 
(బ్రతుకటం, ఒడన్‌కూర్చి రమ్ము= కలిగించి రావలసింది; రథంబు+ఎక్కి, పొమ్ము, అని; తగిన తెజంగునన్‌= తగిన విధంగా; 
వీడ్కొలిపినన్‌= పంపగా; సంజయుండునున్‌, చని; ఉపప్పావ్యంబు+చొచ్చి= ఉపప్టావ్యపురం ప్రవేశించి; మాధవు మందిరంబునకున్‌ 
అరిగి= శ్రీకృష్ణుడి భవనానికి వెళ్ళి; అభ్యంతర వినోదంబులన్‌= అంతఃపురపు వేడుకలతో; నర సహితుండు+ఐ= అర్జునుడితో 
కూడినవాడై; ఉన్న+ఆ+నారాయణునకున్‌= ఉన్న ఆ శ్రీకృష్ణుడికి; తనరాక; ఎటీంగించి పుచ్చి= చెప్పి పంపి; తగన్‌+ప్రవేశించి= 
తగినట్లు ప్రవేశించి; భయ భక్తి వినయ సంభ్రమంబులు= భయమూ, భక్తీ అడకువా, గౌరవమూ; మెజయన్‌= (ప్రకాశించగా; 
వారలన్‌, కాంచి; ఆ+మహాత్ముల+ఇరువుర= ఆ మహనీయు లిద్దరియొక్క; నంభావనంబులును= ఆదరములూ; 
సంభాషణంబులునున్‌= మాటలూ; పడసి= పొంది; సంప్రీత చేతన్కుండు+ఐ= సంతోషించిన మనన్సు కలవాడై; 
మటునా(డు; ధర్మ తనయు+ఒడ్లోలగంబు (ఒడ్డు+ఓలగంబు)+ఉన్న, సమయంబు వేచి= ధర్మరాజు నిండుకొలువుండే 
సమయం కాచుకొని; సముచితంబుగాన్‌= తగినరీతిని; అతనిన్‌= ధర్మరాజును; కని; సాష్ట్రాంగంబుగాన్‌+(ప్రణమిల్లినన్‌= 
సాష్ట్రాంగంగా ((ప్రధానాలైన ఎనిమిది శరీరావయవాలు నేలకు తాకేటట్టు) నమస్కరించగా; అతండున్‌= ధర్మరాజుకూడా; ప్రియ 
పూర్వకంబుగాన్‌= సంతోషపురస్సరంగా; ఆదరించి= గౌరవించి; సమీపంబునన్‌= దగ్గరగా; ఉనిచికొనినన్‌= ఉంచగా (ఉండేటట్టు 
కూర్చుండబెట్టుకొనగా); కొలిచి+ఉండి= సేవించి; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: శాంతిమార్గంలో కార్యం నడిపి కలిసి బ్రతకటాన్ని సాధించుకొని రమ్ము, రథమెక్కి వెళ్ళుము” అని 
తగిన విధంగా పంపగా, సంజయుడునూ వెళ్ళి, ఉపవ్రావ్యపురం (ప్రవేశించి, శ్రీకృష్ణుడి భవనానికి పోయి, అంతఃపురం 
ప్రవేశించి, అంతఃపురపు వేడుకలలో అర్జునుడితో కూడి ఉన్న ఆతడికి తన ఆగమనవార్త చెప్పి పంపి, ఒప్పుగా 
ప్రవేశించి, భయమూ, భక్తీ, వినయమూ ్రకాశించగా వారిని చూచి, ఆ ఇద్దరి మహనీయుల మర్యాదలూ, 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 103 


మన్ననలూ పొంది, సంతోషించిన మనస్సు కలవాడై మరునాడు ధర్మరాజు పెద్ద కొలువు తీర్చే సమయం కాచుకొని 
ఉండి, తగిన రీతిని ఆతడిని దర్శించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మరాజు ప్రీతి పురస్సరంగా ఆదరించి 
దగ్గర కూర్చుండ బెట్టుకొనగా సంజయుడు సేవించి అతడితో ఇట్టా అన్నాడు. 


తే. 'భాగ్యమున నిన్ను గనుంగొనం బడసి నాదు । చూడి చరితార్థ మయ్యె; నస్తోక పుణ్య 
ధనుండు మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణినాథు( । డిందు మీ యున్ని విని, ప్రియ మెసకమెసంగ. 273 


ప్రతిపదార్థం: భాగ్యమునన్‌= అదృష్టంచేత; నిన్నున్‌; కనుంగొనన్‌+పడసి= చూడగలిగి; నాదు చూడ్కి= నా దృష్టి చరితార్థము+ 
అయ్యెన్‌= సార్థక మయింది; అస్తోక పుణ్య ధనుండు= అనల్పమైన పుణ్యం ధనంగా గలవాడు(అగు); మీ తండ్రి ధృతరాష్ట్ర 
ధరణి నాథుడు= మీ తండ్రి అయిన ధృతరాష్ట్ర మహారాజు; ఇందున్‌= ఇక్కడ; మీ+ఉన్కి= మీరు ఉండటం; విని; 
'ప్రియము= (ప్రీతి; ఎసకము+ఎస(గన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: “అదృష్ట వశాన నిన్ను చూడగలగటం వలన నా దృష్టి సార్థకమయింది. అధిక పుణ్యధనుడైన మీ తండ్రి 
ధృతరాష్ట్ర మహారాజు మీ రిక్కడ ఉండటం విని, ప్రీతి అతిశయించగా. 


విశేషం: సంజయుడు మాటలాడే తీరు ధర్మజుడికి ఆశాజనకంగా లేదు. ఆప్యాయంగా రాజ్యభాగమిచ్చి హస్తినాపురానికి 
పిలవటానికి సంజయుడు వచ్చినట్టు లేదు. అందువలన అతడు మాట్లాడే మాటలన్నీ కంటితుడుపు మాటలని ధర్మజుడు 
అంచనా వేయసాగాడు. సంజయుడు పొందకుండ మాట్లాడాలని యత్నించటం, ధర్మజుడు అతడికి అందకుండా మాట్లాడటం 
మొదలౌతున్నది. పైకి లోకమర్యాదకై మాటలాడుతున్నా, లోన ఒక గూఢమైన విరుద్దార్థం స్ఫురించటం సంజయుడి సంభాషణ 
శిల్పం. అదృష్టవశాన నిన్ను చూడగలిగాననటం ఇది జొపచారికం. నిన్ను మరల చూస్తానని అనుకొనలేదు. అదృష్టవ శాన 
చూడగలిగాను - అని గూఢార్థం. నా దృష్టి సార్థకమయింది - ఇది లౌకికం. నిన్ను దర్శించటం వలన నా దృక్పథం 
ప్రయోజనంతో కూడినదయింది - ఇది గూఢార్థం. మీ తండ్రి మీరిక్కడ ఉన్నారని తెలిపి ప్రీతి చెందాడన్నాడు. పాండవులు 
క్షేమంగా ఉన్నారని తెలిసి సంతోషించాడని (ప్రకృతార్థం. అయితే ధృతరాష్ట్రుడికి వాడిన విశేషణాలు ధర్మరాజును అధిక్షేపిస్తున్న 
భావాన్ని ధ్వనింపజేస్తాయి. రాజు అస్తోకపుణ్యధనుడట! ధరణినాథుడట! ఈ రెండింటిని కలిపి చదువుకొంటే ధృతరాష్ట్రుడు 
అపారపుణ్యధనుడు కాబట్టి ప్రభువై రాజ్యాన్ని పాలిస్తున్నాడనీ, అత డొక్కడే రాజనీ అర్థమేర్సడుతుంది. పరిశేషన్యాయంతో 
పుణ్యహీనులైన పాండవులు ఈ విధంగా రాజ్యహీనులై ఉపప్పావ్య నగరంలో ఉన్నందుకు తండ్రి ప్రీతి చెందాడనే విపరీతార్థం 
స్ఫురించే అవకాశం ఉన్నది. గూఢవ్యంగ్యార్థ ధ్వని కాకువు నాశ్రయించి ఈ పద్యంలో రాణించింది. (సంపా.) 


క. అనుజులు నీవును ద్రోవది । యును బుత్రచయంబు నున్న యోగక్షేమం 
బున తెజం గారయం బుత్తెం । చె నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్‌.” 274 
ప్రతిపదార్థం: అనుజులున్‌= తమ్ములూ; నీవును; ద్రోవదియును= (ద్రౌపదీ; పుత్ర చయంబున్‌= కుమారుల సమూహమూ; 


ఉన్న యోగక్షేమంబున తెజంగు= కుశలంగా ఉన్న విధం; ఆరయన్‌= తెలిసికొనటానికి; నితాంత స్నేహ పూర్ణ చేతస్‌()+ 
వృత్తిన్‌= అధికమైన మై(త్రితో నిండిన మనోవ్యాపారంతో; పుత్తెంచెన్‌= (నన్ను) పంపాడు. 


తాత్సర్యం: తమ్ములూ, నీవూ, (ద్రౌపదీ, నీ కొడుకులూ కులాసాగా ఉన్న విధం తెలిసికొనటానికి అధిక మైత్రితో 
నిండిన మనస్సుతో నన్ను పంపాడు. 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: 1. 'నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్‌' - అని ఎంతో గొప్పగా చెప్పి, పాండవులు యోగక్షేమాలతో ఉన్న విధం 
తెలిసికొని రమ్మని రాజు సంజయుడిని పంపినట్టు తెలిపాడు. అంత అనురాగం నిండిన వాడు శూన్యహస్తాలతో క్షేమాదులను 
తెలిసికొనటానికి పంపాడంటే- ఎంత మర్యాదగా ఉంటుందో, అంత ఎగతాళిగా ఉంటుంది. ధర్మజుడు మెత్తనిపులి. 
సంజయుడికి దీటుగా మాట్లాడి దెబ్బకు దెబ్బ తీయాలనుకొనటానికి ఈ మాటలే హేతువులయ్యాయి. 


2. పాండవులకు “ఇంపు పుట్టంగం బలుకు'మని (270 వ పద్యం) ధృతరా|ప్ట్రడు చెప్పిన మాటలకు అనువుగా నెయ్యం, 
తియ్యం, పీతి అతిశయించేటట్లు పాండవుల వద్దకు ధృతరాష్ట్రుడు తనను పంపాడని చెప్పనారంభించాడు. (సంపా.) 


వ. అనిన సూతనందనునకు ధర్మనందనుం డిట్లనియె. 275 


ప్రతిపదార్థం: అనినన్‌; సూతనందనునకున్‌= సూతపుత్రుడైన సంజయుడికి; ధర్మ నందనుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అనిపల్కిన సంజయుడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క. “ఆ రాజు మా దెసం గల । కారుణ్యము కతమునను సుఖంబున ని ట్లు 
న్నారము; నిను బుత్తెంచిన । గారవమున నాదుమది వికాసము. బొందెన్‌. 276 


ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; మాదెసన్‌+కల= మాయందు కలిగి ఉన్న; కారుణ్యము కతమునను= 
దయ కారణంగా; సుఖంబునన్‌= సుఖంగా; ఇట్టు+ఉన్నారము= ఇట్లా ఉన్నాం; నినున్‌, పుత్తెంచిన గారవమునన్‌= పంపిన 
వాత్సల్యం చేత; నాదు మది= నా మనస్సు; వికాసమున్‌+పొందెన్‌= సంతోషించింది. 


తాత్సర్యం: 'ఆ ధృతరాష్ట్ర మహారాజుకు మా మీద ఉన్న దయచేత మేము ఇట్లా సుఖంగా ఉన్నాము. నిన్ను 
ఇక్కడకు పంపి చూపిన వాత్సల్యంచేత నా మనస్సు సంతోషించింది. 


విశేషం: 1. ధర్మరాజు 'మెత్తని పులి” అనిపించే పద్యాలలో ఇది ఆణిముత్యం. ఈ పద్యంలో కాకువు నాశ్రయించి వ్యతిరేక 
వ్యంగ్యార్థం స్ఫురిస్తుంది. ఆ అర్జాన్ని ఇట్టా భావించవచ్చును. ఆ రాజుకు మా పట్ట ఉన్న దయ వలన ఇట్టా సుఖంగా ఉన్నాం 
- అన్నప్పుడు దయ-దయకాదు, కాపట్యం వలన అని అర్థం. ఇట్టు-అంటే ఈ విధంగా రాజ్యహీనులమై అని భావం; సుఖంగా 
- అంటే దుఃఖంగా అనీ, ఉన్నారమంటే-ఏదో ఇట్టా బ్రతుకు ఈడుస్తున్నాం అని భావం. తెలుగువారి వ్యవహారంలో దయ, 
ఇట్టు, సుఖంగా, ఉన్నాం - అనే మాటలు వ్యతిరేకార్థక ధ్వనికి వాడటం సర్వసామాన్యం. గౌరవవాక్యాలుగా పలికి, కాకువుతో 
అధిక్షేపంగా మార్చి, దెప్పిపొడుపు మాటలుగా వెలువరించిన ఈ పద్యం సంజయవాక్య రచనాళిల్సానికి (ప్రతిస్పర్ది శిల్పం. 
సంజయుడి వాక్యం (ప్రాఢం; ధర్మజుడి వాక్యం [ప్రాఢతరం. ఈ పద్యాన్ని తెలుగువారు లోకోక్తిగా వాడుకొంటారు. 


2. “నిను. బుత్తెంచిన గారవమున నాదుమది వికాసము. బొందెన్‌ - ఇది పైకి నిండుగా కనిపించే (ప్రశంసావాక్యం. కాని 
దాని వెనుక ధర్మజుడి నిష్టురత్వం కూడా వ్యంగ్యంగా ధ్వనిస్తుంది. ('ద్రుపదపురోహిత రాయబారం విఫలమైన తరువాత, సంధి 
పొసగదని నిరాశ చెందుతున్న సమయంలో మాతండ్రి మిమ్ములను గౌరవంగా నా వద్దకు పంపటం వలన మనస్సు 
వికసించిందని (ప్రకృతార్థం. ఎన్నో విషయాలు తెలిసి మనస్సు మరింత వివేకవంతమైనదని రెండో అర్థం. న్యాయమైన 
రాజ్యభాగాన్ని ఇవ్వకుండా, కర్ర విరుగకుండా, పాము చావకుండా ఎన్ని ఎత్తులు వేయవచ్చునో తెలిసికొని ధర్మజుడి బుద్ది 
వికాసం పొందిందని గూఢార్థం. మూలంలోని ధర్మరాజువలె - “చిర దిదం కుశలం భారతస్య । (శ్రుత్వా రాజ్ఞః కురువృద్దస్య 
సూత । మన్యే సాక్షా దృష్ట మహం నరేంద్రం దృష్ట్వైత్వాం సంజయ ప్రీతి యోగాతో” (సం. 5.23 .7) అనిఅనడు. సంజయుడు 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 105 


రావటం సాక్షాత్తు ధృతరాష్ట్రుడు వచ్చినట్లే ఉన్నదనటం అతడి వినయసూచకం. తెలుగులో ధర్మరాజు అంత బయటపడేవాడు 
౧ 
కాడు. (సంపా 


3. ఆ రాజా - అని అనటం - సంజయుడు 273 పద్యంలో మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణి నాధుడు అని అన్నందుకు 
తిరిగి వడ్డింపు. తండ్రిగా కాక రాజుగా నిన్ను రాయబారిగా పల్షివాదు; ధృతర్శాష్ట్రుడికి మా పట్ట రాజ్యతంత్రమే కాని 
స్నేహతం[(త్రం లేదని అధిక్షేపం. ఇట్టు - అనేది అభినయ స్పోరక వాచకం. (సంపా 


4. ధృతరాష్ట్రుడికి ధర్మరాజాదుల పై ఏ మాత్రం వాత్సల్యం ఉందో అందరికీ తెలుసు. కాని, ధర్మరాజు ఇట్టా మాటలాడడంలో 
వ్యతిరేక లక్షణం గోచరిస్తుంది. 'సుఖంబున నిట్టున్నారము' అనడం కూడా అట్ట్లాంటిదే. 
క, అమ్మనుజేశ్వరునకు సే । మమ్మే? పుత్తకులు సుఖులె? మనుమలు సమ్మో 

దమ్మున. బెరింగెదరే? నగ । రమ్ముల భూములను శుభపరంపర గలదే ? 277 


ప్రతిపదార్థం: ఆ+మనుజ+-ఈశ్వరునకున్‌= ఆ రాజుకు - ధృతరాష్ట్రుడికి; సేమమ్మే?= కుశలమా?; పుత్రకులు= కొడుకులు; 
దుర్యోధనాదులు; సుఖులె?= సుఖంగా ఉన్నారా?; మనుమలు; సమ్మోదమ్మునన్‌= సంతోషంతో; పెరిఠౌదరే?= పెరుగుతున్నారా? 
నగరమ్ములన్‌= పట్టణాలలోనూ; భూములను= జనపదాలలోనూ, పంటనేలలోనూ; శుభ పరంపర= మేళ్ళ వరుస, కలదే?= 
ఉన్నదా? 


తాత్పర్యం: రాజైన ధృతరాష్టుడికి క్షేమమా? అతడి కొడుకులు దుర్యోధనాదులు కుశలురా? మనుమలు సంతోషంతో 
పెరుగుతున్నారా? పట్టణాలలోనూ జనపదాలలోనూ శుభపరంపర ఉన్నదా? 


విశేషం: ధర్మరాజు క్షేమసమాచారము లడిగేటప్పుడు కూడా (క్రమంతప్పడు. రాజునూ, రాజుకుటుంబాన్నీ మొదట ప్రస్తావించాడు. 
ఆ తరువాత ప్రజా కుటుంబాన్ని గురించి ప్రశ్నించాడు. ప్రజలను నాగరకులూ, జానపదులూ అని వింగడించాడు. వారి వారి 
నివాసస్థలాలైన నగరాలనూ, పంటభూములుగల జనపదాలనూ పరామర్శించాడు. అడిగే (ప్రశ్నలలో (క్రియాపదాలు కూడా 
సార్థకాలే, రాజు క్షేమమా? పుత్రులు సుఖులా? మనుమలు సంతోషంతో ఉన్నారా? ఈ మూడు పలకరింపులలో వారి వారి 
మనస్తత్వాలు ధ్వనిస్తున్నాయి.(సంపా.) 
సీ. _ ద్రోణుండుం గృపుండును, ద్రోణసుతుండును । సుఖమున్నవారె? సుశ్లోకు(డైన 

భీష్ముడు కుశలియే? పెద్దతనం బిచ్చి । యాతని గౌరవు లనుసరించి 

మెలంగుదురే? బ్రాహ్మణులకు మన్నన గల్లి; యుండునే? యే మరి నొసంగి నట్టి 

వృత్తులు సెల్లునే? యొత్తొరు వొండుల । వలన బుట్టదుగదా? కలంకు లందు 


తే. బుట్టినప్పుడు గాండీవి భుజబలంబు€ । దలంతురే? భీమసేను గదా విహార 
ముగ్గడింతురె? కవలు మహోగ్రరిపుల । భూము లంతంత కొత్తుట పొగడంబడునె? 278 


Pr 


ప్రతిపదార్థం: (ద్రోణుండున్‌; కృపుండును; ద్రోణ సుతుండును= అశ్వత్థామా; సుఖము+ఉన్నవారె?= సుఖంగా ఉన్నారా?; 
సుశ్టోకుడు+ఐన= కొనియాడబడే; భీష్ముండు; కుశలియే= క్షేమంగా ఉన్నాడా?; కౌరవులు; అతనిన్‌; పెద్ద తనంబు+ఇచ్చి= 
పెద్దరికం ఉంచి; అనుసరించి మెలంగుదురే?= అనువర్తిస్తారా?; బ్రాహ్మణులకున్‌; మన్నన= ఆదరం; కల్గి+ఉండునే; మేము= 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


మేము; అర్థిన్‌= కోరికతో; ఒసంగిన+అట్టి= ఇచ్చినటువంటి; వృత్తులు= జీవనోపాధులు; చెల్టునే?= కొనసాగుతున్నాయా? 
ఒత్తారువు= సంపీడనము- బాధ; ఒండులవలనన్‌= ఇతరులనుండి; పుట్టదు+కదా?= కలుగదు కదా?; అందున్‌= అక్కడ; 
కల(కులు= కలతలు; పుట్టిన+అప్పుడు= ఏర్పడినప్పుడు; గాండీవి భుజ బలంబు= అర్జునుడి బాహు పరాక్రమం; తలంతురే?; 
భీమసేను గదా విహారము= భీముడి గదాయుధ క్రీడ; ఉగ్గడింతురె?= (ప్రశంసిస్తారా?; కవలు= నకుల సహదేవులు; మహత్‌ 
(మహా)+ఉ(గ రిపుల= మిక్కిలి భయంకరులైన శత్రువులను; భూముల+అంతంతకు= రాజ్యంలోని (ప్రదేశాల చివరలకు; 
ఒత్తుట= తరిమివేయటం; పొగడన్‌+పడునె?= కీర్తించబడుతుందా? 


తాత్సర్యం: ద్రోణుడూ, కృపుడూ, అశృత్తామా సుఖంగా ఉన్నారా? సుప్రసిద్దుడైన భీష్ముడికి క్లేమమా? కౌరవులు 
అతడికి పెద్దరికం ఇచ్చి అనువర్తిస్తూఉంటారా? (బ్రాహ్మణులకు ఆదరం ఉన్నదా? మేము కోరి వారి కిచ్చిన 
జీవనోపాధులు కొనసాగుతున్నాయా? ఇతరులనుండి ఏ బాధా పుట్టదు గదా? అక్కడ కలతలు పుట్టినప్పుడు వారు 
గాండీవి బాహుపరాక్రమం తలచుకొంటారా? భీముడి గదాయుధ క్రీడ ప్రశంసిస్తారా? నకుల సహదేవులు భయంకరులైన 
శత్రువుల భూములను క్రమక్రమంగా ఆక్రమించటం స్తుతించబడుతున్నదా? 


విశేషం: కౌరవులు భీష్ముడి పెద్దరికం పరిగణించరనీ, తాము (బ్రాహ్మణుల కిచ్చిన అ(గ్రహారాదికాలను వారు కొనసాగించరనీ, 
తన తమ్ముల పరా[క్రమాన్ని వారు తలపెట్టుతూ ఉంటారనీ ధర్మరాజు విశ్వాసం. అందులోనుండి పుట్టిన ఈ ప్రశ్నలు 


వ్యంగ్యార్హ బంధురాలు. 
మ. జకనాండా తమ ముందటం బలుమటున్‌ హోరాటమై నేల యొ 
త్తి కొనంగా బవరంబులన్‌ గెలువంగా. దెల్లబుగా. జూచి పాం 
డు కుమారాళి నుతింపకుండుదురె? యాటోపంబునన్‌ ఘోషయా 
త్రకు గంధర్వులు వచ్చినప్పటి చరిత్రం బాత్మలం బాయునే? 279 


ప్రతిపదార్థం: ఒకనాండా?= ఒక్కనాడుకాదు; తమముందటన్‌= తమ ఎదుట; పలుమబున్‌= ఎన్నోసార్టు; హోరాటమైన్‌= ఆటో 
పంతో; నేల+ఒత్తికొనంగాన్‌= నేల ఒత్తుకొనేటట్లు; బవరంబులన్‌= యుద్దాలలో; గెలువలాన్‌; తెల్లంబుగాన్‌+చూచి= కళ్ళారా 
చూచి; పాండు కుమార+ఆశిన్‌= పాండవుల సమూహాన్ని; నుతింపక+ఉండుదురె?= పొగడకుండా ఉంటారా?; గంధర్వులు; 
ఆటోపంబునన్‌= గర్వంతో పెద్దపెట్టున; ఘోష యాత్రకున్‌; వచ్చిన+అప్పటి చరిత్రంబు= వచ్చిన నాటి వృత్తాంతం; ఆత్మలన్‌+ 
పాయునే?= మనస్సుల నుండి పోతుందా? మరచిపోతారా? 


తాత్సర్యం: ఒకనాడా! తమ ఎదుట ఎన్నోమార్లు ఆటోపంతో నేల (క్రుంగిపోయే విధంగా యుద్దాలు గెలవటం 
కళ్ళారా చూచి కౌరవులు పాండవులను (ప్రశంసించకుండా ఉంటారా? గంధర్వులు పెద్ద పట్టున ఘోషయాత్రకు 
వచ్చిన ఆనాటి వృత్తాంతం మరచిపోతారా? 


నిశేషం: అరణ్య వాసకాలంలో పాండవులు ద్వైతవనంలో ఉండగా దుర్యోధనుడు వారిని చిన్నపుచ్చటానికి ఘోష యాత్ర 
నెపంతో సపరివారంతో వచ్చి చిత్రరథుడనే గంధర్వుడిచేత చావుదెబ్బలు తిని భీమార్జునులచేత రక్షించబడ్డ వృత్తాంతం ఇక్కడ 
స్మరించాలి. ఆ వృత్తాంతాన్నీ, పూర్వ విజయాలనూ హస్తినాపురంలో మరచిపోకుండా స్మరిస్తూన్నారా?- అని ప్రశ్నించి ధర్మరాజు 
తాము కౌరవులకు చేసిన మేలును, తమ పరా(క్రమ విశేషాలనూ గుర్తు చేసి గడుసుదనం (ప్రకటించాడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 107 


క వినుము మనము మధ్యస్టుల; । మని నర్జును నెదిరి, సంజయా! యిటము న్నె 
వ్వనికిని మానము. బ్రాణం । బును దగ దక్కించుకొనంగం బోలెనె చెపుమా! 280 


ప్రతిపదార్థం: సంజయా!; వినుము, మనము; మధ్యస్థులము= మధ్యవర్తులం; అనిన్‌= యుద్దంలో; అర్జునున్‌; ఎదిరి= 
ఎదుర్కొని; ఇటమున్ను= ఇంతకుముందు; ఎవ్వనికిని= ఎవడికైనా; మానమున్‌= గౌరవం; ప్రాణంబును= ప్రాణమూ; తగన్‌= 
చక్కగా; దక్కించు కొనంగన్‌+పోలెనె= నిలుపుకొనటం సాధ్యపడిందా? చెపుమా. 


తాత్సర్యం: సంజయా! వినుము. మనం మధ్యవర్తులం. యుద్దంలో అర్జునుడిని మార్కొని ఇంతకుముందు 
ఎవరికైనా మాన ప్రాణాలు రక్షించుకొనగలగటం సాధ్యపడిందా? నీవే చెప్పుము. 


విశేషం: మనము మధ్యస్థులం అనటంలో అర్జునుడు నా తమ్ముడు గదా అని పక్షపాతంతో మాటాడటం లేదని ధర్మరాజు 
సూచన. కౌరవులందరూ యుద్దంలో అర్జునుడికి ఓడి మానప్రాణాలను దక్కించుకొన్నవారే. అందువలన పాండవులపట్ల 
కృతజ్ఞులై ఉండాలి. అట్టా ఉంటున్నారా? అని వ్యంగ్యంగా అడిగాడు ధర్మరాజు. 


క. దుర్యోధను నింటం దగు । కార్యమునకు ఖడ్గమునకు( గలవాండై చా 
తుర్యంబు మెటియు కర్ణుని |; యార్యత్వము సెల్లుచున్న యదియే నెమ్మిన్‌? 281 


ప్రతిపదార్థం: దుర్యోధను+ఇంటన్‌= దుర్యోధనుడి ఇంటియందు; తగు= ఒప్పే; కార్యమునకున్‌, ఖడ్గమునకున్‌= పేచీ 
పూచీలకు; కలవాండు+ఐ= ఉన్నవాడయి; చాతుర్యంబు మెణయు= నేర్పు (ప్రకటించే; కర్టుని+ఆర్యత్వ ము= కర్తుడి పెదరికం; 

ac) లం య 
నెమ్మిన్‌= బాగా; చెల్లుచున్‌+ఉన్న+అది+ఏ?= కొనసాగుతున్నదా? 


తాత్సర్యం: దుర్యోధనుడి ఇంట్లో వచ్చే పేచీ పూచీలకు నే నున్నానంటూ నేర్పు (ప్రకటించే కర్ణుడి పెత్తనం బాగా 
సాగుతున్నదా? 


విశేషం: తెలుగుజాతీయం ఉట్టిపడే ఈ కర్గుడినిగూర్చిన పలకరింపు ధర్మరాజు హృదయంలో ఉన్న గూఢామర్దాన్ని 
ధ్వనింపచేస్తున్నది. దుర్యోధనుడి ఇంట్లో - అన్నప్పుడు అది ఇల్లు మాత్రమే కాదు, దుర్యోధనుడి ఆంతరంగిక విషయాలలో 
కూడా అని భావం. కార్యానికీ ఖడ్డానికీ- తెలుగు జాతీయం. కార్యమంటే ఆలోచన; ఖడ్గమంటే యుద్దం. దుర్యోధనుడి 
ఆలోచనలన్నీ కర్గుడివే. కరు డెప్పుడూ సమస్యలకన్నింటికీ యుద్దమే పరిష్కారంగా భావిస్తాడు. దుర్యోధనుడు యుద్దోన్ముఖుడు 
కావటానికి కర్ణుడి ప్రోత్సాహం ఒకవైపు. అతడి పరా(క్రమం మీద దుర్యోధనుడికి ఉన్న విశ్వాసం మరొకవైపు కారణాలు కావటం 
కాదనలేని వాస్తవం. చాతుర్యం మెరసేటట్టు కర్షుడి ఆర్యత్వం చెల్లుతున్నదా?- అన్నవాక్యం అధిక్షేపాత్మకం. కర్షుడి చాతుర్యం 
దుర్యోధనుడిని మెప్పించటం కొరకు పడేపాట్టను సూచిస్తున్నది. ఆర్యత్వం వ్యతిరేకవ్యంగ్యం వలన అతడి దౌష్ట్యాన్ని 
ధ్వనింపచేస్తున్నది. ధర్మరాజు యోగక్షేమా లడిగిన వారందరూ హస్తినాపురంలో రాజనీతి నిర్ణయాలను తీసికొనటంలో ఏదో 
ఒక విధంగా పాలు పంచుకొనేవారే కావటం విశేషం. విదురాదుల (ప్రసక్తి ధర్మరాజు తేలేదు. ఆయన మాట ఎవరూ 
పట్టించుకోరు కాబట్టి. కౌరవ నిర్ణయాలలో పాలు పంచుకొనే వారందరూ క్షేమమేకదా? వారి క్షేమానికి మూలకారణం అర్జునుడి 
వలన మానప్రాణాలు దక్కటమే కదా? ఈ సంగతి గుర్తుంచుకొనటమే క్షేమం-అని గడుసుగా హెచ్చరించటం ఈ మాటలోని 
ధ్వని. చిట్టచివరకు కర్గుడిని గురించి అడగటంలో కూడా విశేషం ఉన్నది. అందరూ ఒక ఎత్తు. అత డొక్కడూ ఒక ఎత్తు. 
అందరూ క్షేమంగా ఉండటం అతడి ఆలోచన మీదా, అతడి యుద్దపీతిమీదా, అతడి ఆర్యత్వం మీదా ఆధారపడి ఉన్నదని 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


హెచ్చరిక. ‘కర్ణుడు లేనిది భారతం లే” దనే సామెత అందుకే పుట్టింది. ధర్మరాజు అడిగిన కుశల (ప్రశ్నలు కౌరవులపై అతడి 

మనసులో ఉన్న రహస్యమైన (క్రోధాగ్నిని ప్రకటించే వాజ్మయ వ్యంగ్యా(స్రాలు. (సంపా.) 

వ. అనిన విని సంజయుండు సవినయంబుగా నిట్లను( 'గురురాజునొద్ద నవినీతులు, నీతిమంతులు, 
సత్త్వసంపన్నులు, దురహంకారులు, మటియు వివిధ ప్రకారులు నయి బెరసి యుండుదురు; వా రొకళ్ళొకళ్ళ 
మాటలం బోయెడువారు గారు; కావున వారి నంత యనం బనిలేదు; నా విన్నపంబు చిత్తగింపుము. 

282 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; సంజయుండు; సవినయంబుగాన్‌= అడకువతో; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; కురురాజు+ 
ఒద్దన్‌= దుర్యోధనుడి దగ్గర; అవినీతులున్‌= అవినయపరులూ; నీతిమంతులున్‌= నీతి యుక్తులూ; సత్త సంపన్నులున్‌= 
సాత్మ్యికులూ; దురహంకారులున్‌= దురభిమానులూ; మజియున్‌= ఇంకా; వివిధ (ప్రకారులున్‌= రకరకాల వాళ్ళు; అయి; 
బెరసి+ఉండుదురు= చేరి ఉంటారు; వారు; ఒకళ్ళు+ఒకళ్ళ మాటలన్‌+పోయెడువారు+కారు= ఒకరి మాట ఇంకొకరు 
వినిపించుకొనరు; కావునన్‌; వారిన్‌; అంత+అనన్‌+పని లేదు= అంతగా (ప్రస్తావించ నక్కర లేదు; నా విన్నపంబు= నా మనవి; 
చిత్తగింపుము= (శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: అనగా విని సంజయుడు అణకువతో ఇట్లా అన్నాడు- 'దుర్యోధనుడి దగ్గర అవినయపరులూ, 
నీతిమంతులూ, సత్త్యగుణసంపన్నులూ, దురభిమానులూ - ఇంకా ఎన్నో రకాలవాళ్ళు చేరి ఉంటారు. వారు 
ఒకరిమాట ఇంకొకరు వినిపించుకొనరు. కాబట్టి వారిని గూర్చి ప్రస్తావించటం అనవసరం. నా మనవి (శ్రద్దగా 
ఆలకించుము. 


విశేషం: 1. ధర్మరాజు కుశలప్రశ్నలు దాడి చేస్తున్నట్టున్నాయి. అందువలన సంజయుడు సవినయంగా సమాధానం చెప్పాడు. 
సము[ద్ర తరంగం పెల్లుబికి వస్తున్నప్పుడు తలవంచటమే నీతి. అందులోనూ రాయబారి వినయంగా వంగి ధర్మరాజు 
అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు పలికితే అతడిలోని ఉడుకు తగ్గుతుంది. అందుకే ధృతరాష్ట్రుడి కొలువులోని వారిలో అనేక 
విధాల వారున్నారనీ, వారందరూ ఒకరిమాట మరొకరు వినరనీ, వారిలో ఏకవాక్యత లేదనీ ఒప్పుకొన్నాడు. [క్రమంగా 
ధృతరాష్ట్రుడి పుత్రాదులు అవినీతులనీ, (ద్రోణభీష్మాదులు నీతిమంతులనీ, సత్త్యసంపన్నులనీ, కర్ణాదులు దురహంకారులనీ 
పేర్కొన్నట్టు స్పష్టం. అయితే వారిని గురించి పట్టించుకొనవలసిన అవసరం లేదనీ, ఈ (ప్రస్తుతాంశం వారందరికీ సంబంధించినది 
కాదనీ సూచించాడు. తన విన్నపాన్ని వినుమని కోరాడు. (సంపా 


2. సంజయుడు ఉన్న పరిస్థితి చెప్పి, తాను వచ్చిన అసలు విషయానికి వస్తున్నాడు. 


క. పొందొంద6గ6 దల(చితి నీ । విందు శిశిరమైన విమల హృదయంబున; వా 
రందటికును సేమం; బిట | ముందటి లేకున్న, నేడు మొదలుగ. గలుగున్‌. 283 


ప్రతిపదార్థం: నీవు; ఇందు= ఇప్పుడు, ఇక్కడ; శిశిరము+ఐన విమల హృదయం బునన్‌= చం(ద్రుడివలె చల్లనైన నిర్మల 
హృదయంతో; పొందు+ఒంద(గన్‌+తలణితి(వి)= సంధి చేసికొనాలని అభిప్రాయ పడుతున్నావు; వారు+అందఅకును= వారి 
కందరికీ; సేమంబు= క్షేమమే (సేమంబు=క్షేమం); ఇట ముందణన్‌= ఇంతకు ముందు; లేక+ఉన్నన్‌= లేకపోయినా; నేండు 
మొదలుగన్‌= ఈ వేళ మొదలుకొని; కలుగున్‌= కలుగుతుంది. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 109 


తాత్పర్యం: నీవు చంద్రుడి వలె చల్లనైన నిర్మల హృదయంతో సంధి చేసికొనదలచావు. వారి కందరికీ క్షేమం 
ఇంతకుముందు లేకపోయినా, ఈ వేళ మొదలుకొని కలుగుతుంది. 


విశేషం: ధర్మరాజు సంధి కోరుతూండటం వలన దుర్యోధనాదులు ఇంకా క్షేమంగా ఉంటారు. యుద్దమే వస్తే వాళ్ళకు నాశనం 
తప్పదు. ధర్మరాజును సుముఖుడిగా చేసికొనటానికి సంజయుడు ముందుగా అతడిని పొగడుతున్నాడు. 


క ధృతరాష్ట్ర భూపతికి వృ । ద్ధత కతమున( జిత్త మొక విధము గామి సుతో 
ద్ధతి మాన్సండ నాండు; మనః । క్షతి పిదపం బుట్టి యిపుడు శాంతుం డయ్యెన్‌. 284 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్ర భూపతికిన్‌= ధృతరాష్ట్ర మహారాజుకు; వృద్దతకతమునన్‌= ముసలితనం కారణంగా; చిత్తము= 
మనస్సు; ఒక విధము+కామిన్‌= ఒకే విధంగా లేకపోవటం చేత; నాండు= ఆ వేళ; సుత+ఉద్దతి= కొడుకుల జొద్దత్యం; 
మాన్సండు+అ= మాన్సనే లేదు; పిదపన్‌= తరువాత; మనస్‌(ఐ+క్షతి= మనస్తాపం; పుట్టి= కలిగి; ఇపుడు= (ప్రన్తుతం; 
శాంతుండు+ అయ్యెన్‌= శాంతం కలవా డయ్యాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజుకు ముదిమివలన మనస్సు ఒకరీతిగా ఉండకపోవటం చేత అప్పుడు కొడుకుల 
బొద్దత్యం మాన్సనే లేకపోయాడు. తరువాత మనస్తాపం కలిగి ఇప్పుడు శాంతుడయినాడు. 


విశేషం: దుర్యోధనుడు దుష్కార్యాలు చేయకుండా ధృతరాష్ట్రుడు వారించలేడా? అని ధర్మరాజు అడుగుతాడేమో అని, 
అతడి 'వృద్దత' యే అందుకు కారణం అని సంజయుడు అన్నాడు. పశ్చాత్తాపం కలిగి ఇప్పుడు శాంతుడవటం వలననే, 
సంధికొరకు తనను రాయబారిగా పంపించాడని సంజయుడి మాట. 


తే. ఇట్టి చందంబు లెల్లను నీవు పుణ్య । చిత్తవృత్తిమై సైంచినం జెల్లివచ్చు; 
నీ యజాతశత్రుత్వంబు నిఖిల లోక । విశ్రుతము గాదె, ధర్మప్రవీణహృదయ! 285 


ప్రతిపదార్థం: ధర్మ ప్రవీణ హృదయ != ధర్మంలో నేర్పుగల హృదయం గలవాడా! ధర్మరాజా! ఇట్టి చందంబులు+ఎల్లనున్‌= 
ఇటువంటి రీతులన్నీ; ఈవు= నీవు; పుణ్య చిత్తవృత్తిమైన్‌= ధర్మ సహితమైన మనోవ్యాపారంతో-దయా హృదయంతో; 
సైంచినన్‌= సహించినట్టయితే; చెల్లివచ్చున్‌= సమసిపోతాయి; నీ+అజాత శత్రుత్వంబు= శత్రువులు పుట్టనివాడు అనబడే 
నీగుణం- నీ అజాత శత్రుబిరుదం; నిఖిల లోక విశ్రుతము+కాదె!= అన్ని లోకాలకూ తెలిసిందికాదా? 


తాత్సర్యం: ధర్మబద్ధమైన హృదయం కల ధర్మరాజా! ఇటువంటి దుర్మార్గాలన్నీ నీవు కరుణా మనస్కుడవై సహిస్తే 
చెల్లుబాటు అవుతాయి. నీ అజాతశత్రుత్వం అన్ని లోకాలకు తెలిసిందే కదా! 


నిశేషం: ధర్మరాజు ధర్మప్రవీణఅహృదయుడట. అతడు కరుణాహృదయంతో కౌరవుల అన్యాయాలను సహించి తన అజాత 
శతు బిరుదం సార్థకం చేసికొనాలట. ఎంతసేపూ సంజయుడి నోట ఇదే మాట. అజాతశత్రువంటే - పుట్టని శత్రువులు 
కలవాడని అర్థం. ధర్మరాజుకు దుర్యోధనాదులు శత్రువులు. మరి ఆ బిరుదం ఎట్టా సార్థకమవుతుంది? శతువులందు కూడా 
శత్రుత్వం భావించకపోతే ధర్మరాజు అజాతశత్రుడాతాడు. అటువంటి ధర్మజుడి (ప్రవృత్తి పుణ్యచి త్రవృత్తివలన, ధర్మప్రవీణమైన 
హృదయం వలన కలిగినట్టు సంజయుడు కీర్తించాడు. ధృతరాష్ట్రుడు లక్షించిన ప్రయోజనాలలో ముఖ్యమైనది- 'కయ్యమను 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


తలపు లోనుగ నయ్యమనందనుండు మానునట్టి తెజంగుగన్‌ో చేయటం. దాని కనుగుణంగా సంజయుడు ఈ మాటలన్నాడు. 
(సంపా) 


చ. జగముల నెల్లెడన్‌ దురిత సంతమసంబు జయింప. గోరి పా 
ల్పుగం బరమేష్టి నిల్పిన వెలుంగు మహీసురు; లట్టి వారికిం 
దగవు ఘటింప సత్పురుష దత్తములై చను జీవనంబు లెం 
త గుమతులైన మార్తురె? పదంపడి యాయువు శ్రీయు నొల్లరే? 286 


ప్రతిపదార్థం: మహీసురులు= (బ్రాహ్మణులు; జగములన్‌+ఎల్ల+ఎడన్‌= లోకాలయందు అంతటా; దురిత సంతమసంబున్‌= 
పాప మనే అంధకారాన్ని; జయింపన్‌+కోరి= పారద్రోలగోరి; పరమేస్టి= (బ్రహ్మ; పొల్పుగన్‌= ఒప్పుగా, నిల్పిన= నిలువబెట్టిన; 
వెలుంగు= ప్రకాశం; అట్టి వారికిన్‌= అటువంటి (బ్రాహ్మణులకు; తగవు= న్యాయం; ఘటింపన్‌= కలగజేయడానికి; సత్‌+ 
పురుష దత్తములు+ఐ= సుజనులచేత ఈయబడిన వయి; చను= ఒప్పునట్టి; బీవనంబులు= (బతుకు తెరువులు-వృత్తులు; 
ఎంత+కుమతులు+ఐనన్‌= ఎంతటి దుర్చుద్దులయినా; మార్తురె?= నశింప జేస్తారా?; పదంపడి= తరువాత; ఆయువున్‌, 
శ్రీయున్‌= ఆయుస్సునూ, సంపదనూ; ఒల్లరే?= కోరరా? 


తాత్సర్యం: బ్రాహ్మణులంటే - లోకాలలో అంతటా పాపాంధకారాన్ని పారద్రోలటానికని బ్రహ్మ చక్కగా నిలిపిన 
వెలుగే. అటువంటి వారికి సత్పురుషులు కల్పించిన జీవనోపాధులను ఎంతటి దుర్చుద్దులయినా నశింపజేస్తారా? 
తరువాత ఆయుర్భాగ్యాలను కోరరా? (అట్లా లాక్కుంటే, వారు (బతుకరనీ, (బ్రతికినా నిర్భాగ్యులవుతారని భావం.) 


విశేషం: అలం: రూపకం. ధర్మరాజు అడిగిన ప్రశ్నల కన్నింటికీ ఒక్కొక్క దానికే సమాధానం చెప్పుకొంటూ వస్తున్నాడు 
సంజయుడు. ఏ మర్థి నొసంగినట్టి వృత్తులు సెల్లునే?' అన్న ధర్మరాజు ప్రశ్నకు సమాధాన మిది. కౌరవులు నీవన్నట్టు 
దుర్మతులే కావచ్చును. కాని, (బ్రాహ్మణులకు సత్సురుషు లిచ్చిన వృత్తులను అపహరించేటంత దుర్మార్గులు కారని 
సంజయుడి సమాధానం. దురిత - సంతమసంబు, వెలుంగు మహీసురులు - అనే చోట్ల ఉపమేయోపమానాలకు అభేదం 
చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం, ఈ పద్యంలోని అలంకారపు సొగసంతా అమూలకం. 


ఉ. ఒక్క్మొకచో( గడంగి ప్రతియోధులు మార్మొనునప్పు డాత్మలన్‌ 
నెక్కొని మోములం బొడము నెవ్వగతోడ జనంబు లిట్టి యం 
దక్కట! భీము డైన, మన యర్హును. డైనను, మాద్రి పుత్తులం 
దొక్కరు(డైన నీ పగటి నుక్కడ(గింపరె యొక్క వ్రేల్మిడిన్‌? 287 


ప్రతిపదార్థం: ఒక్కొక చోన్‌= ఒక్కొక్కప్పుడు; కడంగి= పూని; ప్రతియోధులు= శృత్రువీరులు; మార్కొను+అప్పుడు= 
ఎదుర్కొన్నప్పుడు; జనంబులు= జనులు; ఆత్మలన్‌= మనస్సులందు; నెక్కొని= అతిశయించి; మోములన్‌= ముఖాలలో; 
పొడము= కనబడే; నెవ్వగ (నెజ+వగ) తోడన్‌= అధిక దుఃఖంతో; అక్కట!= అయ్యో!; ఇట్టి+అందున్‌= ఇటు వంటి 
సందర్భాలలో; భీముండు+ఐనన్‌= భీముడయినా; మన+అర్జునుండు+ఐనను; మాద్రి పుత్రులందున్‌+ఒక్కరు(డు+ఐనన్‌= 
మాద్రి కొడుకులైన నకుల సహదేవులలో ఏ ఒక్క డయినా; ఈ పగణన్‌= ఈ శత్రువులను; ఒక్క (వ్రేల్మిడిన్‌= ఒక్క చిటికలో; 


ఉక్కు+అడంగింపరె?= మట్టు పెట్టరా? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 11 


తాత్సర్యం: ఒక్కొక్కప్పుడు పూని శత్రువీరులు ఎదుర్కొనినప్పుడు జనులు మనస్సులలో నిండి ముఖాలలో 
కనవచ్చే అమిత దుఃఖంతో “అయ్యో! ఇటువంటప్పుడు భీముడయినా, మన అర్జునుడయినా, మాద్రి కొడుకులైన 
నకుల సహదేవులలో ఏ ఒక్కడైనా ఉంటే ఈ శత్రువులను ఒక్క చిటికలో రూపుమాపరా?- (తరువాతి పద్యంలోని 
'అండ్రు" అనే క్రియతో అన్వయం.) 


విశేషం: ఇది 'కలంులందుం బుట్టినప్పుడు గాండీవి భుజబలంబు6 దలంతురా? భీమసేను గదా విహార ముగ్గడింతురె? కవలు 
మహోగ్రరిపుల భూము లంతంత కొత్తుట పొగడ(బడునె?' అన్న ధర్మరాజు ప్రశ్నకు సమాధానం. 


క. వారొక యాగ్రహవృత్తిం । గూరి యధర్మంబు సేంతకుం జాలరు; దు 
ర్వారబలు లయ్యు. బాండుకు । మారులు శాంతాతు' లండ్రు మనుజాధీశా ! 288 


ప్రతిపదార్థం: మనుజ+అధి+-ఈశా!= రాజా!- ధర్మరాజా!; వారు= పాండవులు; ఒక ఆ(గహ వృత్తిన్‌+కూరి= ఒక(తీ(వ్రమైన) 
కోప వ్యాపారాన్ని పొందినప్పటికీ; అధర్మంబు+చేంతకున్‌+చాలరు= అధర్మం చేయటానికి ఓర్వరు; పాండు కుమారులు= 
పాండవులు; దుర్వార బలులు+అయ్యున్‌= వారించరాని పరాక్రమం కలవారయినా; శాంత+ఆత్ములు= శాంత స్వభావులు; 
అం(డ్రు= అంటారు. 


తాత్పర్యం: ధర్మరాజా! “పాండవులకు మిక్కిలి కోపం వచ్చినా, అధర్మం చేయజాలరు. వారు అనివార్య పరా(క్రమ 
వంతులయినా శాంతస్వభావు' లని ప్రజ లంటారు. 


విశేషం: ప్రజలు మా పరా(క్రమ విశేషాలను స్మరిస్తుంటారా? అని ధర్మరాజు అడిగాడు (పద్యం 278). దానికి సమాధానంగా 
పాండవుల శాంత స్వభావాన్ని ఈ విధంగా సంజయుడు మెచ్చుకొనటం వాళ్ళను తనకు ఉన్ముఖులనుగా చేసికొని తాను 
వచ్చిన పని సఫలం చేసికొనటానికే. సంజయుడి స్వకార్య నిర్వహణ సామర్థ్యం, ధర్మజుడి హృదయంలో కోపం కంటె శాంతం 
చోటు చేసికొనేటట్టు మాట్లాడే నేర్పు ప్రశంసనీయం. 


క. నలువురు తమ్ములు, భవదా । ప్తులు( గృష్టుండు వినుచునుండ భూవర! నీ కేం 
గొలువునను విన్నవింపం । బలుకులు గల వవధరింపు పరిపాటి మెయిన్‌”. 289 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! ధర్మరాజా!; నలువురు తమ్ములన్‌, భవత్‌+ఆప్తులున్‌= నీ ఆత్మీయులూ; కృష్ణుండున్‌; 
వినుచున్‌+ఉండన్‌= వింటూండగా; నీకున్‌; ఏన్‌= నేను; కొలువునను= సభలో; విన్నవింపన్‌= మనవి చేయటానికి; పలుకులు= 
మాటలు; కలవు= ఉన్నాయి; పరిపాటి మెయిన్‌= క్రమంగా; అవధరింపు(ము)= చిత్తగించుము. 


తాత్సర్యం: ధర్మరాజా! నీ నలుగురు తమ్ములూ, నీ ఆత్మీయులూ, కృష్ణుడూ వింటూండగా నీకు నేను సభలో 
మనవి చేయవలసిన మాటలున్నాయి. వాటిని ఆనుపూర్విగా (మొదటనుండి చివరిదాకా) చిత్తగించుము. 


విశేషం: ధృతర్మాష్టుడు రాయబారపు మాటలను నిండుసభలో చెప్పుమన్నాడు. అందుకే సంజయుడు ధర్మరాజును అతడి 
నిండుసభలో మాట్లాడటానికి అనుమతి కోరాడు. సంజయుడికి సాధించే ప్రయోజనాన్ని చెప్పాడే కాని ధృతర్మాష్టుడు మాట్లాడే 
మాటల తీరును చెప్పలేదు. సంజయుడు అందుకు సమర్ధుడు. నిండుకొలువులో వినిపించే సంజయుడి సందేశంలోని మనసు 
ధృతరా(ష్ట్రుడిది, మాటలు సంజయుడివి. (సంపా.) 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనవుడు “వీరె తమ్ములును, నాప్తులు€ గృష్టుండు; వీరె తక్కుకొ 
ల్వునం గలయట్టి సర్వజనులున్‌ వినుచుందెద; రయ్య నిన్ను నే 
మను మని పంచె. జెప్పు మది యంతయు నేర్పడ' నన్న ధర్మనం 
దను గరువంపుం బల్ముల విధంబునకున్‌ మదిలోన నుల్కుచున్‌. 290 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; తమ్ములునున్‌, ఆప్పులున్‌, కృష్ణుండున్‌; వీరె= ఇక్కడే ఉన్నారు; కొల్వునన్‌+కల+అట్టి 
తక్కు, సర్వ జనులున్‌= సభలో ఉన్న మిగిలిన ఎల్ల జనులూ, వీరే; వినుచున్‌+ఉండెదరు= వింటుంటారు; అయ్య= తండ్రి- 
ధృతరాష్ట్రుడు; నిన్నున్‌; ఏమి+అనుము+అని పంచెన్‌= ఏమి చెప్పుమని చెప్పిపంపాడో; అది+అంతయున్‌= దానినంతటినీ; 
ఏర్పడన్‌= స్పష్టంగా; చెప్పుము; అన్నన్‌= అనగా; ధర్మ నందను గరువంపుం. బల్కుల (గరువము+పల్కుల) విధంబునకున్‌= 
ధర్మరాజుయొక్క సగౌరవపు (గడుసరి) పలుకుల రీతికి; మదిలోనన్‌= మనస్సులో; ఉల్కుచున్‌= భయపడుతూ. 


తాత్సర్యం: అనగానే 'తమ్ములూ, ఆత్మీయులూ, కృష్ణుడూ ఇరుగో ఇక్కడే ఉన్నారు. సభలోని మిగిలిన జనులందరూ 
ఇరుగో వింటూంటారు. తండ్రి ఏమి చెప్పుమని నిన్ను ఇక్కడికి పంపించాడో అదంతా స్పష్టంగా చెప్పుము'- అనగా 
ధర్మరాజు గడుసరి మాటల తీరుకు మనస్సులో భయపడుతూ. 


విశేషం: ధర్మరాజుమాటలు 'గరువంపు(బల్కు'లని సంజయుడు భావించాడు. గరువము - అంటే గౌరవమనీ, నైపుణ్యమని, 
గడుసరి తనమనీ అర్థాలున్నాయి. ఈ మూడూ ఇక్కడ సార్ధకాలే. రాయబారం నడుపుతున్నది ధర్మరాజుతో. కానీ, ఆ 
రాయబారి మాటలు తమ్ములూ, ఆప్తులూ, కృష్ణుడూ మొదలైనవారు వినేటట్టు నిండుసభలో చెప్పుతాననటం ధర్మరాజుకు 
చిరాకు కలిగించేమాట. అందుకే వ్యంగ్యంగా సభలో ఉన్న తమ్ములనూ, ఆప్పులనూ, శ్రీకృష్ణుడిని చేతితో చూపిస్తూ, 
ప్రత్యక్షసాక్ష్యంగా మాట్టాడుతున్నట్టనిపిస్తూనే, మీ నియమాలన్నీ సమకూరాయికదా! ఇక ధృతరాష్టు డేమి కబురంపాడో 
చెప్పుము” అని అన్నాడు. నీ మాటలు నేను వినటంకంటె, మావారందరూ వినటం ముఖ్యం కదా! అట్లాగే చెప్పుము. అని 
వ్యంగ్యావహేళన ధ్వనిస్తుంది - అది గడుసరితనం. (సంపా.) 


ఆ. సంజయుండు కృష్ణు సద్ధక్తి నీక్షించి, । పవనపుత్తు( బార్జు. గవల ద్రుపద 
తనయు సవినయమున( గనుగొని, ప్రీతి బాం । చాలు మత్య్యధరణిపాలు. జూచి. 291 


ప్రతిపదార్థం: సంజయుండు; కృష్ణున్‌; సత్‌+భక్తిన్‌= మంచి భక్తితో; ఈక్షించి= చూచి; పవన పు(త్రున్‌= వాయు కుమారుడైన 
భీముడినీ; పార్టున్‌= అర్జునుడినీ; కవలన్‌= నకుల సహదేవులనూ; (ద్రుపద తనయున్‌= (ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుడినీ; 
సవినయమునన్‌= అడకువతో; కనుంగొని= చూచి; పాంచాలున్‌= ద్రుపదుడినీ; మత్స్య ధరణి పాలున్‌= మత్స్య దేశపు 
రాజయిన విరాటుడినీ; ప్రీతిన్‌= సంతోషంతో; చూచి. 


తాత్సర్యం: సంజయుడు కృష్ణుడిని సద్బక్తితో చూచి, భీముడినీ, అర్జునుడినీ, నకుల సహదేవులనూ, ధృష్టద్యుమ్నుడినీ 
వినయపూర్వకంగా చూచి, (ద్రుపదుడినీ, విరాటుడినీ ప్రీతితో చూచి, - (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: ధర్మరాజు ఎవరెవరిని ప్రత్యేకంగా పేర్కొని చూపాడో వారందరినీ విశేషంగా గౌరవించటం సంజయుడి గడుసరితనం. 


వ. “సావధానులరై వినుం' డని పలికి, యుధిష్టిరుదెసకు మోడ్పుంగేలు నిగిడించి యిట్లనియె. 292 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 113 


ప్రతిపదార్థం: సావధానులరు (స+అవధానులరు)+ఐ= ఏకాగ్రత కలవారయి; వినుండు= వినండి; అని, పలికి; యుధిష్టిరు 
దెసకున్‌= ధర్మరాజువైపు; మోడ్పుంేలు (మోడ్సు+కేలు); నిగిడించి= అంజలి ఘటించి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'సావధానంగా వినండి అని పలికి ధర్మరాజుకు అంజలి ఘటించి ఇట్లా అన్నాడు. 


ఉ. 'శాంతత( బొంది కార్యముదెసన్‌ ధృతరాష్ట్ర మహీశు( డాత్మ న 
త్యంతము. దేటి, న న్నిటం బ్రియంబునం బంచెడునప్పు నాకు దే 
రెంతయు వేడ్మ( దాన వెర వేర్పడ( జెప్పుచు. బన్న( బంచె ని 
ట్లింత ఘటించె. బొందు; మన మీ పదనం దెలివొందయగా( దగున్‌. 293 


ప్రతిపదార్థం: ధృతరా ష్ట్రమహీ+ ఈశు(డు= ధృత రాష్ట్ర మహా రాజు; శాంతతన్‌+పొంది; శాంతం వహించి; కార్యము దెసన్‌= 
పని విషయంలో; ఆత్మన్‌= మనస్సులో; అత్యంతమున్‌= మిక్కిలి; తేణీ= (ప్రసన్నుడయి; నన్నున్‌; ఇటన్‌= ఇక్కడికి; 
'ప్రియంబునన్‌= (ప్రీతితో; పంచెడు+అప్లు= పంపేటప్పుడు; ఎంతయున్‌, వేడ్కన్‌= ఎంతో వేడుకతో; తాన (తాను+అ)= తానే; 
వెరవు= నేర్పు; ఏర్పడన్‌+చెప్పుచున్‌= స్పష్టంగా చెపుతూ; నాకున్‌; తేరు= రథం; పన్నన్‌+పంచెన్‌= సిద్దం చేయ నియోగించాడు; 
ఇట్టు= ఈ విధంగా; పొందు= పొత్తు; ఇంత, ఘటించెన్‌= ఇంతగా కూర్చాడు; ఈ+పదనన్‌= ఈ తరుణంలో; మనము; 
తెలివి+ఒందంగాన్‌+తగున్‌= జ్ఞానం కలిగి ఉండటం మంచిది. 


తాత్సర్యం: 'ధృతరాష్ట్ర మహారాజు శాంతం వహించి, పని విషయంలో మనస్సులో మిక్కిలి ప్రసన్నత పొంది, నన్ను 
ఇక్కడికి ప్రీతితో పంపేటప్పుడు ఎంతో వేడుకతో తానే నేర్పు స్పష్టంగా బోధించి, నాకు రథం సిద్దపరచ 
నాజ్ఞాపించాడు. అతడు ఈ విధంగా పొత్తు కొరకు ఇంత (శ్రద్ద వహించాడు. ఈ అదనులో మనం తెలివి కలిగి 
వ్యవహరించటం మంచిది. 


విశేషం: ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరకు తనను పంపించిన విధం సంజయుడు చాలా వివరంగా వర్షించి చెప్పాడు. ఆ 
పంపిన విధానంలో ఆయన ఆప్యాయత వ్యక్తమౌతున్నది. దానికి కారణాలు వరుసగా చెప్పాడు కూడా... ఫొండనులు 
అరణ్యాజ్ఞాతవాసాలు ముగించుకొని అభ్యుదయపథంలో ఉన్నారని తెలిసికొనటం వలన ఇదివరలో ఆయన పొందిన వేదననంతా 
మరచి ప్రశాంత చిత్తుడైనాడు. ఆ తరువాత తన కర్తవ్యమేమిటి? అని వితర్కించుకొని కార్యశీలు డయ్యాడు. తన కర్తవ్యాన్ని 
స్పష్టంగా నిర్ణయించుకొన్నాడు. అందువలన తేరిన మనస్సుతో సంతోషంగా, (ప్రీతితో నన్ను మీ వద్దకు పంపాడు. కాబట్టి 
ధృతరాష్ట్రుడు ఇంతగా మన పొత్తుకొరకు సన్నివేశాన్ని సంఘటించాడు. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసికొనటానికి మనం 
తెలివితో వ్యవహరించాలి - అని సూచించాడు. పొందుకావాలని కోరుకొంటున్న ధృతరాష్ట్రుడు దానికి ఏదైనా ఉపాయాన్ని 
చెప్పినట్లు సంజయుడు చెప్పుడు. కాని, మనం, మనం అంటూ పూసుకొని మాట్లాడుతున్నాడు. (సంపా.) 


క చులుకని కార్యము సేయం । దలంచుట మీ యట్టి సర్వధర్మజ్ఞులు శాం 
తులు నన బ్రసిద్దులగు పె । ద్దలకుం దగ వగునె యెవ్విధంబున( జూడన్‌ ? 294 
ప్రతిపదార్థం: మీ+అట్టి= మీవంటి; సర్వ ధర్మజ్ఞులున్‌; శాంతులున్‌= అన్నిధర్మాలూ తెలిసినవారూ; శాంత స్వభావులూ; 


అనన్‌; ప్రసిద్దులు+అగు పెద్దలకున్‌= పేరుపడ్డ పెద్దలకు; చులుకనికార్యము= తేలికపని, అగౌరవపు పని; చేయన్‌+తల(చుట= 
చేయాలనుకొనటం; ఏ+విధంబునన్‌+చూడన్‌= ఏ విధంగా చూచినా; తగవు+అగునె?= ధర్మం అవుతుందా? 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అన్ని ధర్మాలూ తెలిసినవారూ, శాంతస్వభావులూ అని పేరుపడ్డ మీ వంటి వారికి ఏ విధంగా చూచినా 
లాఘవాన్ని కలిగించే పని చేయాలనుకొనటం, ధర్మమవుతుందా? 


విశేషం: చులుకని కార్యము - నీచమైన పని - అంటే ఇక్కడ యుద్దం. 
ఆ. మడుగు జీరయందు మసి దా(కినట్లు మీ | సత్కులమున గల్మషంబు కౌర 

వేంద్రు కతన( బొందె; నింతయు( బాపంగ । నీవ నేర్తు, కార్యనిపుణహృదయ! 295 
ప్రతిపదార్థం: కార్య నిపుణహృదయ!= కార్య నిర్వహణంలో నేర్పుగల హృదయం కలవాడా-ధర్మరాజా!; మడుంగు+చీర+అందున్‌= 
పరిశుద్ద వస్త్రంలో; మసి, తాంకిన+అట్టు= నల్లనిమసి అంటుకొన్నట్టు; మీ సత్‌+కులమునన్‌= మీ మంచి వంశంలో; కౌరవ+ 
ఇంద్రు కతనన్‌= దుర్యోధనుడి మూలంగా; కల్మషంబు= మచ్చ; పొందెన్‌= ఏర్పడింది; ఇంతయున్‌= ఇదంతా; పాపంగన్‌= 
పోగొట్టటానికి; నీవు+అ= నీవే; నేర్తు(వు)= చాలుదువు, సమర్ధుడవు. 


తాత్సర్యం: కార్య నిర్వహణంలో నేర్పు చూపే ధర్మరాజా! పరిశుద్ధమైన వస్త్రంలో మసి అంటుకొన్నట్టు మీ 
సద్వంశంలో దుర్యోధనుడి మూలాన మచ్చ ఏర్పడింది. దానిని పోగొట్టటానికి నీవే సమర్ధుడవు. 


విశేషం: అలం: ఉపమ. మడుగు జీరయందు మసి దాశినట్ల్టు --- కల్మషంబు - అలంకారం ఉపమ. దాన్ని పోగొట్టే 
నైపుణ్యం, నీకే ఉన్నది. ఎందుచేతనంటే నీవు కార్య నిపుణ హృదయుడవు.' ఈ విశేషణం సాభిప్రాయం కాబట్టి అలంకారం 
పరికరం. సంజయుడు ఇట్లా దుర్యోధనుడిని నిందించటం కూడా ధర్మరాజును తనకు ఉన్ముఖుడిని చేసికొనటానికే, ఇది 
సంజయుడి మాటనేర్పునూ, కార్య నిపుణ హృదయత్యాన్నీ కూడా తెలుపుతుంది. 
చ. అఖిల జనక్షయంబయి, జయాపజయంబులు రెండునుం దుదిన్‌ 

సుఖములు గాని యీ పనికి. జొత్తురె యుత్తము? లట్లుగాక యా 

నిఖిలసుఖంబు లేమిటికి నీవని వృద్దజనంబు బాలురన్‌ 

సఖులను బంధులన్‌ గురుల జంపితయేని దయాపయోనిధీ! 296 
ప్రతిపదార్థం: దయా పయోనిధీ!= కరుణా సముద్రుడా! ధర్మరాజా!; అఖిల జన క్షయంబు+అయి= ఎల్ల జనుల నాశనమూ 
అయి; జయ+అపజయంబులు రెండునున్‌= గెలుపూ, ఓటమీ - ఈ రెండూ; తుదిన్‌= చివర - పర్యవసానంలో; 
సుఖములు+ కాని= లాభదాయకం కాని; ఈ పనికిన్‌= యుద్దానికి; ఉత్తములు= సజ్జనులు; చొత్తుర?= పూనుకొంటారా?; 
అట్టున్‌+కాక= అదీకాక; నీవు; అనిన్‌= యుద్ధంలో; వృద్దజనంబున్‌= ముసలివాళ్ళనూ; బాలురన్‌= పిల్లలనూ; సఖులను= 
మి(త్రులనూ; బంధులన్‌= చుట్టాలనూ; గురులన్‌= గురువులనూ; చంపితయేనిన్‌ (చంపితివి+అ+ఏనిన్‌)= చంపినట్లయితే; 
ఆ నిఖిల సుఖంబులు+ఏమిటికిన్‌?= ఆ ఎల్ల సుఖాలూ ఎందుకు? 


తాత్సర్యం: కరుణాసముద్రా! ధర్మరాజా! రాజులందరూ నశించి, పర్యవసానంలో జయాపజయాలు రెండూ 
లాభదాయకం కాని ఈ పనికి సజ్జనులు పూనుకొంటారా? అదీ కాక, నీవు యుద్దంలో వృద్దులనూ, పిల్లలనూ, 
మి(తులనూ, బంధువులనూ, గురువులనూ చంపినట్టయితే ఆ సుఖాలన్నిటివలన (ప్రయోజనం ఏముంటుంది? 


విశేషం: అలం: పరికరం. సర్వజననాశనం కలిగించే యుద్దానికి నీవు పూనుకోవు. ఎందుచేతనంటే నీవు 'దయాపయోనిధివి”. 
ధర్మరాజు విశేషణం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరం. 'జయాపజయంబులు రెండునుం దుదిన్‌ సుఖములుగాని'- 
యుద్దంలో ఓడినవాడు పైకి ఏడుస్తాడు. గెలిచినవాడు లోపల ఏడుస్తాడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 115 


ఉ. పెట్టనికోట నీకు హరి; భీముడు నర్జును(డున్‌ రణంబునం 
దొట్టిన మంట; లా కొలంది యోధుల సాత్యకియున్‌, విరాటు(డున్‌; 
జుట్టపు మేరు, వుగ్రరణ శోభితు( డీ ద్రుపదుండు; నిన్ను ని 
ట్టట్టనవచ్చునే సురలకైనను? నొల్లవు గాక చివ్వకున్‌. 297 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు(ధర్మరాజుకు); హరి= కృష్ణుడు; పెట్టనికోట= సహజమైన రక్ష (చుట్టూ కట్టకపోయినా కోట 
కట్టినట్టు రక్ష కల్పించేవాడని భావం); భీముండున్‌; అర్జునుండున్‌; రణంబునందున్‌= యుద్దంలో; ఒట్టిన మంటలు= 
ప్రజ్వలించే మంటలు; సాత్యకియున్‌; విరాటుండున్‌; ఆ కొల(ది, యోధులు+అ= ఆ పాటి వీరులే; చుట్టపు మేరువు 
(చుట్టము+మేరువు)= బంధువులలో మేరు సమానుడు; ఈ |ద్రుపదుండున్‌; ఉగ్ర, రణ, శోభితుడు= భయంకర యుద్దంలో 
ప్రకాశించేవాడు; చివ్వకున్‌= యుద్దానికి; ఒల్లవు+కాక= ఇష్టపడవు కాని; నిన్నున్‌; సురలకున్‌+ఐననున్‌= దేవతలకయినా; 
ఇట్టట్టన వచ్చునే(ఇట్టు+అట్టు+అనన్‌+వచ్చునే)?= ఇట్లా అట్టా అనడానికి శక్యమా? (కదిలించటానికి వీలుందా?) 


తాత్సర్యం: నీకు శ్రీకృష్ణుడు సెటనికోట, భీముడూ, అర్హునుడూ యుదంలో ప్రజ్వలించే మంటలు, సాత్యకీ, 
(ac) © జ టా 
విరాటుడూ ఆపాటి వీరులే. మేరు సమాన బంధువయిన ఈ ద్రుపదుడు కూడ భయంకర యుద్దంలో ప్రకాశించేవాడు. 
యుద్దానికి ఇష్టపడవు గాని దేవతలకయినా నిన్ను ఇట్టా అట్టా అనడానికి శక్యమా? 
(©) లు ag) sp} 


విశేషం: 1. అలం: రూపకం, కావ్యార్థాపత్తి, హరిపెట్టనికోట, భీముడు నర్జునుండున్‌ రణంబునం దొట్టినమంటలు-అలంకారం 
రూపకం. నిన్ను నిట్టట్టనవచ్చునే సురలకైెనను-మానవులమాట చెప్పడం ఎందుకు? - అలంకారం కావ్యార్థాపత్తి. ఒల్లవుగాక 

బట యా అ -*+ య 
చివ్వకున్‌- ధర్మరాజు యుద్దం మానాలని సంజయుడు పదే పదే అనటం గమనార్హం. 'కయ్యమను తెజంగు లోనుగ 
నయ్యమనందను(డు మానునట్టి తెజంగునన్‌ - అనికదా (ప్రభువు కోరిక, 


2. తిక్కన రచనలో సంజయుడు సూక్తిసుధాకరు డయ్యాడు. పాత్రల స్వభావాలను సూత్రప్రాయంగా చెప్పటంలో సంజయుడు 
దిట్ట. ఈ పద్యం అందుకు ఉదాహరణం. 'హరి మీకు పెట్టని కోట” చుట్టూ రక్షకొరకు కోట కట్టకపోయినా కోటవలె యుద్దంలో 
నిలబడి రక్షించే దైవశక్తి శ్రీకృష్ణుడు. భీమార్జునులు యుద్దంలో ఒట్టిన మంటలు. శత్రువులు సమీపించటానికి శక్యంకాని 
దావానల సన్నిభులు; దరిచేరితే దహించే దమనమూర్తులు, తేజోధనులు అని భావం. విరాటుడు చుట్టపు మేరువు - మేరు 
పర్వతం సర్వదేవతలూ వసించే బంగారుకొండి, కోరికలు తీర్చేకొండ. విరాటు డటువంటి స్నేహమూర్తి. తెలుగు జాతీయాలతో 
పాత్రలకు వెలుగు, దివ్వెలవంటి సూక్తి నిర్వచనా లిచ్చిన తెలుగు వెలుగు తిక్కన. (సంపా.) 


వ. మటియు నక్కడ. 298 
తాత్సర్యం: ఇంక కౌరవ పక్షంలో. 
ఉ.  ద్రోణు(డు, భీష్ముడుం, గృపుండు, ద్రోణసుతుండును గర్జశల్యులుం 

బ్రాణము లా సుయోధనుని పాలివ యండ్రు; నిజానుజన్సు ల 


క్షీణపరాక్రముల్‌, సుతు లజేయులు; బాహ్లిక సోమదత్తు లా 
స్టాణునకైన నోడరు; వశంబె జయింప(గ వారి నేరికిన్‌? 299 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ద్రోణుండున్‌, భీష్ము(డున్‌, కృపు(డున్‌; ద్రోణ సుతుండును= ద్రోణుడి కొడుకైన అశృత్తామా; కర్ణ శల్యులున్‌= 
కర్ణుడూ, శల్యుడూ; ప్రాణములు= తమ జీవితాలు; ఆ+సుయోధనుని పాలివి+అ+అం(డ్రు= ఆ దుర్యోధనుడివే అంటారు; 
నిజ+అనుజన్ములు= తన తమ్ములు; అక్షీణ పరా(క్రముల్‌= తక్కువకాని (అధికమైన) పరా(క్రమం కలవారు; సుతులు= 
కొడుకులు; అజేయులు= గెలువదగనివారు; బాహ్లిక, సోమదత్తులు= బాహ్లికుడూ, సోమదత్తుడూ; ఆ+స్థాణునకున్‌+ఐనన్‌= 
ఆ శివుడికి కూడా; ఓడరు= జంకరు; వారిన్‌, జయింప(గన్‌= గెలవటానికి; ఏరికిన్‌= ఎవరికైనా, వశంబె?= తరమా? 


తాత్సర్యం: |ద్రోణుడూ, భీష్ముడూ, కృపుడూ, అశ్వత్థామా, కర్గుడూ, శల్యుడూ తమ ప్రాణాలు ఆ దుర్యోధనుడివే 
అంటారు. తమ్ములు మిక్కిలి పరా(క్రమవంతులు. కొడుకులు జయింపరాని వారు. బాహ్హికుడూ, సోమదత్తుడూ ఆ 
స్థాణుడికి కూడా జంకరు. వారిని జయించటం ఎవరికైనా శక్యమా? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'సుతు లజేయులు” - అజేయులంటే జయింపదగని వారు, అజయ్యులు - జయింపరాని వారు, 
సుతులజయ్యులు అని ఉండవలసింది. కాని, అప్పుడు యతి మైత్రికి భంగం కలుగుతుంది. సోమదత్తుడు బాహ్లికుడి కొడుకు. 
'స్థాణునకైన నోడరు' - కావ్యార్థాపత్తి. 
ఆ. అధిప! యిట్టి మీకు నన్యోన్య కలహంబు । నాకు. జూడ మే లనంగ రాదు; 

రెండు పక్షములకు( బ్రియము హితంబును । నాత్మ గోరువారి నడిగి చూడు.” 300 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! - ధర్మరాజా!; ఇట్టి మీకున్‌= ఇటువంటి మీకు (కౌరవపాండవులకు); అన్యోన్యకలహంబు= 
పరస్పర యుద్దం; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; మేలు+అనంగన్‌, రాదు= మంచిది అనగూడదు; రెండు పక్షములకున్‌= 


ఇరువైపులవారికీ; ప్రియమున్‌= సంతోషాన్నీ; హితంబునున్‌= మేలునూ; ఆత్మన్‌= మనస్సునందు; కోరువారిన్‌= ఆశించేవారిని; 
అడిగి-చూడు(ము). 


తాత్సర్యం: ధర్మరాజా! ఇటువంటి మీరు ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడటం వలన మేలు కలుగుతుందని నాకు 
అనిపించదు. ఇంకా రెండు పక్షాల వారికీ సంతోషాన్నీ, శ్రేయస్సునూ ఆకాంక్షించే వాళ్ళను అడిగి చూడుము. 

వ. అని పలికి సూతనందనుండు గొలువు గలయం గనుంగొని. 301 
ప్రతిపదార్థం: అని, పలికి; సూతనందనుండు= సూతపు(త్రుడు - సంజయుడు; కొలువు= సభ; కలయన్‌+కనుంగొని= 
అంతటా చూచి. 

తాత్సర్యం: అని పలికి సంజయుడు సభ అంతటా చూపు సారించి. 


ఉ. మ్రొక్కెద వాసుదేవునకు, మోడ్డెద( జేతులు సవ్యసాచికిం, 
దక్కటి మిత్ర బాంధవ హిత ప్రియమంత్రి వయస్య కోటికిన్‌ 
స్రుక్కుచు విన్నవించెద నసూయలు దక్కి యనుజ్ఞ సేయుండీ 
యిక్కరుణాకరున్‌ శరణ మే నిదె వే(డెద( గ్రోధశాంతికిన్‌. 302 


ప్రతిపదార్థం: వాసుదేవునకున్‌= కృష్ణుడికి; యొక్కెదన్‌= నమస్కరిస్తాను; సవ్యసాచికిన్‌= కవ్వడికి - అర్జునుడికి; చేతులు 
మోడ్చెదన్‌= చేతులు జోడిస్తాను; తక్కటి, మిత్ర, బాంధవ, హిత, ప్రియ, మంత్రి, వయస్య, కోటికిన్‌= మిగిలిన మిత్రుల, 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 117 


బంధువుల, హితుల, ప్రియుల, మంత్రుల, వయస్యుల సమూహానికి; (స్రుక్కుచున్‌= అడగుతూ- సవినయంగా; విన్నవించెదన్‌= 
మనవి చేస్తాను; అసూయలు+తక్కి= కోపాలు విడిచి; అనుజ్ఞ+చేయు(డీ= అనుమతించండి; ఈ+కరుణా+ఆకరున్‌= ఈ 
దయాళువును-ధర్మరాజును; (కోధశాంతికిన్‌= కోపం ఉపశమించటానికి; ఏను= నేను; ఇదె= ఇప్పుడే; శరణము, వేండెదన్‌= 
శరణు వేడుతున్నాను. 


తాత్సర్యం: “కృష్ణుడికి మైక్కుతాను, అర్జునుడికి చేతులు జోడిస్తాను, తక్కిన మిత్రుల, బంధువుల, హితుల, 
ప్రియుల, మంత్రుల, వయస్యుల సమూహానికి సవినయంగా మనవి చేస్తాను. కోపాలు మాని అనుమతించండి, ఈ 
దయాళుడైన ధర్మరాజును కోపోపశమనానికై నేను ఇదే శరణు వేడుతాను.” 


విశేషం: 1. సంజయు రాయబారపు ఘట్టంలో పతాకస్థానమైన పద్యమిది. నాటకీయమైన సన్నివేశం. పరమేశ్వరుడి ముందు 
భక్తుడు ప్రణమిల్లి శరణు వేడుతున్నట్టు భక్తిభావ (ప్రవృత్తితో సంజయుడు ధర్మరాజుకు ప్రణామం చేస్తూ పలికిన మాటలివి. 
ధర్మరాజును కరుణాకరుడని ప్రశంసించాడు. కాబట్టి శరణువేడినవారి కోర్కెను కాదనక తీర్చటం కరుణామయుడి కర్తవ్యం. 
సంజయుడు కోరింది (క్రోధశాంతి. అంటే ధర్మరాజు క్రోధమూర్తి అయి ఉన్నాడనీ, ఆ (క్రోధాన్ని ఆయన శాశ్వతంగా చంపుకొని 
శాంతమూర్తి కావాలనీ కోరుకొన్నాడు. ధర్మజు డా వరం ఇవ్వాలి. 


2. అందుకు ఆ సభలోని ప్రముఖు లందరూ అసూయలు మాని ధర్మరాజుకు అనుజ్ఞ ఇవ్వాలట, అంటే ముక్తకంఠంతో, 
ఏకాభిప్రాయంతో ధర్మజ (క్రోధశాంతిని సమర్థించాలని (ప్రార్ధన. 


3. ధర్మరాజును అనుమతించవలసిన వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయనకు ముందుగా మొక్కులు 
చెల్లించటం, నారాయణుడి తరువాత నరుడు. అతడు పైపెచ్చు సవ్యసాచి, అతడికి చేతులు జోడించాడు. రెండు చేతుల 
వాడి కలవాడికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించటం న్యాయమే. (తలమీద చేతులెత్తి నమస్కరించటం (మొక్కటం. ఇది 
దేవ గురుమూర్తుల పట్ల సమంజసం. చేతులు జోడించటం వినయ గౌరవ (ప్రదర్శకం). మిగిలిన వారందరికీ వినయంగా 
విన్నవించుకొన్నాడు. వారి వారి అధికారాలకు అనుగుణంగా అణకువను ప్రదర్శించి సంజయుడు సభా మర్యాదలను 
పాటించాడు. అందరినీ అర్థించి ధర్మరాజును ప్రార్థించాడు. 


4. “శతు కృతాపచారేణ మనః (ప్రజ్వలనం (క్రోధః”- అని ప్రతాపరుద్రీయం. ధర్మరాజు (క్రోధం కౌరవకృతాపచారాల వలన 
కలిగిన మనః (ప్రజ్వలనరూపం. అది రౌద్రమై శత్రుప్రతీకార సంహారాలను చేపట్టి, శత్రుపక్షంలో శోకం కలిగించటానికి 
పూనుకొంటుంది. అట్టి రౌద్రకర్మను ఉపశమించుకొనుమని ధర్మరాజును సంజయుడు వేడుకొన్నాడు. రౌద్రం అర్హసాధన 
ప్రధానం. ధర్మజుడి (క్రోధం రాజ్య సంపదను సాధించే ప్రయోజనంతో వర్తిస్తుంది. దానిని మానుకొనుమని సంజయుడి 
ప్రార్థన. (క్రోధానికి అసూయ పోషకశక్తి అందువలన అసూయను వదలి ధర్మరాజుకు (క్రోధశాంతికై అనుజ్ఞ ఇవ్వండి- అని 
సభ్యులందరికీ సంజయుడి అభ్యర్థన. 


5. సంజయుడి అభినయం, అభ్యర్థన ఎవరికైనా అనుమానం కలిగిస్తాయి. దూత శరణువేడుతున్నాడంటే ధృతరా ముడి 
దూతగా సంజయుడు వ్యవహరిస్తున్నాడా? తన సొంత పూచీతో ఆ పని చేస్తున్నాడా? అన్నది మొదటి అనుమానం. దూత 
శరణు వేడడు. అది మర్యాద కాదు. కాబట్టి సంజయుడిది సొంత అభినయమే. అంటే ఆ మాటలన్నీ సంజయుడి వినయ 
విలాసాలే. ధృతరాష్ట్రుడి ఆదేశాలు కావు. కాబట్టి వాటిని అధికారికంగా అంగీకరించవలసిన అవసరం లేదు. భక్తిభావము(ద్రితమైన 
సంజయుడి పలుకులు ధర్మరాజు యుద్ద విరమణ రూపమైన (క్రియను చేపట్టటానికి పేరణలుగా పనిచేస్తాయి. నిజంగా ఆ 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాటలకు ధర్మజుడు కరగిపోయి, కరుణాకరుడై యుద్దం మానివేస్తే గొప్ప విపత్తు ఏర్పడుతుంది. (క్రోధోపశాంతి వలన 
రాజ్యసుఖం వదలుకొనటమే ఫలమౌతుంది. ఇంత లోతుగా వ్యూహం పన్ని, పైకి అమాయకంగా మాట్లాడుతూ ముందరికాళ్ళకు 
బంధం వేయాలని శరణువేడినట్టు నటించాడు సంజయుడు. ధర్మరాజు శత్రు మర్మజ్ఞుడు. కౌరవ వ్యూహంలోని కౌటిల్యాన్ని 
పసికట్టాడు. కాని, బయటపడలేదు. (సంపా.) 


వ. అనుచుం బ్రణామపూర్వకంబుగా. బాండవాగ్రజు వదనంబునం జూడ్కినిలిపి, 'దేవా! యుపశమించుట లెస్స, 


యిమ్మెయికిం గురు పితామహుండును సంతసిల్లు; నాతనికనుమతంబయిన తెజంగు సర్వలోకసమ్మతం 
బగు నన విని ధర్మనందనుం డిట్లనియె. 303 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; ప్రణామపూర్వకంబుగాన్‌= నమస్కార పూర్వకంగా; పాండవ+అ(గ్రజు వదనంబునన్‌= 
ధర్మరాజు ముఖంలో; చూడ్కి= చూపు; నిలిపి= ఉంచి; దేవా!; ఉపశమించుట= శాంతించటం; లెస్స= మంచిది; -ఈ+మెయికిన్‌= 
ఈ రీతికి; కురు పితామహుండును= భీష్ముడుకూడా; సంతసిల్లున్‌= సంతోషిస్తాడు; ఆతనికిన్‌= భీష్ముడికికూడా; అనుమతంబు+ 
అయిన తెజంగు= సమ్మతమైన విధం; సర్వలోక- సమ్మతంబు+అగున్‌= అన్ని లోకాలకూ అంగీకారం అవుతుంది; అనన్‌ 
విని= అనగా విని; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అంటూ నమస్కార పురస్సరంగా ధర్మరాజు ముఖంలో చూపు నిలిపి దేవా! శాంతించటం మంచిది. 
దీనికి భీష్ముడు కూడా సంతోషిస్తాడు. ఆతడికి సమ్మతమైన విధం అన్నిలోకాలకూ సమ్మతమవుతుంది" - అనగా 
విని ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


విశేషం: భీష్ముడు కూడా సంతోషిస్తా డనటం తాతగారిమీద ఉన్న భక్తి గౌరవాలకొద్దీ ధర్మరాజు తప్పకుండా ఉపశమిస్తాడనే 
ఆశతో. 


ఉ.  'నెయ్యము దప్ప నొండొకటి నీ చెవి సోశెనె నాదు పల్ములం 
దియ్యెడ? సంజయా! యనికి నెమ్మెయి నల్మెదు నీవు; మాకు€ దాం 
గయ్యము దక్కి మన్మి తగు కార్యము గా దాకొ? పోరితంబు లే 
కయ్యెడు నర్ధసిద్ధి వెడ(గైనను నొల్లక యొండు సేయునే? 304 


ప్రతిపదార్థం: సంజయా!; అనికిన్‌= యుద్దానికి; ఎమ్మెయిన్‌(ఏ+మెయిన్‌)= ఏదో ఒక విధంగా; నీవు; అల్కెదు(అల్కెదువు)= 

భయపడతావు; నాదు పల్కులందున్‌ (నా+పల్కుల+అందున్‌)= నా మాటలలో; నెయ్యము+తప్పన్‌= చెలిమికాక; ఒండొకటి 

(ఒండు+ఒకటి)= మరియొకటి; ఇయ్యెడన్‌ (ఈ+ఎడన్‌)= ఇప్పుడు; నీ చెవిన్‌+సోశెన్‌?= నీ చెవిని పడిందా?; మాకున్‌, తాన్‌; 

కయ్యము+తక్కి= యుద్దం విడిచి; మన్కి= జీవించటం; తగు కార్యము+కాదు+ఒకొ!= తగిన పని కాదా?; పోరితంబు, 

లేక+అయ్యెడు+అర్థ సిద్ది= యుద్దం లేకుండా అయ్యే ప్రయోజన సిద్ది (లేదా ధనప్రాప్తి; వెడంగు+ఐనను= వెర్రివాడయినా; 
థ ఠా ఠా ఠా — 

ఒల్లక= అంగీకరించక; ఒండు+చేయునే?= ఇంకొకటి చేస్తాడా? 


తాత్సర్యం: 'సంజయా! యుద్దానికి నీవు భయపడుతున్నావు, ఇప్పుడు నా మాటలలో చెలిమి కాక వేరొకటి నీ 
చెవిలో పడిందా? మాకు మాత్రం యుద్దం లేకుండా జీవించటం తగిన పని కాదా? యుద్దం లేకుండా ప్రయోజనం 
నెరవేరితే దానిని వెర్రివాడయినా కోరక ఇంకొకటి చేస్తాడా? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 119 


విశేషం: 1. సంజయుడి వాక్య నైపుణ్యం మీద ధర్మరాజు ఉక్తి చాతుర్యంతో ఎదురుదాడి మొదలుపెట్టాడు. అది అతడి 
గడుసరి తనం. అంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ఆతడు ఒక్కసారి విజృంభించాడు. ఈ పద్యంలో చెప్పే తాత్పర్యానికి 
ఎంత విశేషముందో, చెప్పే తీరుకు కూడా అంత వైశిష్ట్యం ఉన్నది. 


2. శరణు వేడిన సంజయుడికి ధర్మరాజు సుముఖుడైనట్లే వాక్యం మొదలుపెట్టాడు. చెలిమి తప్ప మరొకమాట నానోట నీకు 
వినబడిందా? అని అన్నాడు. ఇది గుట్టు తెలిసి పలికినమాట. ఆప్యాయత ఒలకబోసేమాట! కాగా, (క్రోధమే లేని నాలో (క్రోధం 
ఉన్నట్టు ఈ విధంగా పలికా వెందుకు? నా (ప్రవృత్తిని మసిపూసి మారేడుకాయ చేస్తావెందుకు? అని సంజయుడిని 
దెప్పిపొడిచాడు. సంజయుడి నాటకం బట్టబయలైనది. కౌరవులకే కాదు పాండవులకూ కయ్యం లేకుండానే ఉండాలని ఉన్నది- 
అని తనమీద వేసిన నేరాన్ని దులుపుకొని మాట్లాడాడు. చివరకు పలికినమాట కీలెరిగి పెట్టినవాత. యుద్దం లేకుండానే అర్థసిద్ది 
అయితే ఎంతటి వెర్రివాడైనా మరొక రకంగా ఎందుకు (ప్రవర్తిస్తాడు? అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇది చాలా లోతైన మాట. 
సంజయుడు కోరింది (క్రోధోపశాంతి. శత్రువులు అర్థాన్ని హరించి అపకారం అవమానం చేయటం వలన దానిని మరల 
సంపాదించుకొనటానికి (ప్రదర్శించే తీవ్రమనోభావం (క్రోధం. యుద్దం చేయకుండానే అర్థసిద్ది కలిగితే (క్రోధం ఉపశమిస్తుంది. 
లేదా అర్థంమీది తృష్టే నశిస్తే శమిస్తుంది. ధర్మరాజు విరక్తుడై (క్రోధాన్ని మానాలని సంజయుడి పన్నాగం. అర్థసిద్ది కలిగితేనే 
(కోధశాంతి కలుగుతుందని ధర్మరాజు (ప్రతిసమాధానం. (కోధశాంతికి అంగీకరించినా ధర్మరాజు సంజయుడి మార్గాన్ని 
అంగీకరించలేదు. శరణన్నవారిని కాదన్న దోషం ధర్మరాజుకు కలుగలేదు. అతడి యుక్తి చాతుర్యం అంత గొప్పది. (సంపా.) 


3. “యుద్దం మాను, శాంతించు అని మాటిమాటికీ సంజయుడు చెప్పిన దానికి ధర్మరాజు సూటిగా, స్పష్టంగా చెప్పిన 
సమాధానం ఇది. 'అర్థసిద్ధి' ముఖ్యమనీ, యుద్దం చేయటం, మానటం దానిని బట్టి ఉంటుందనీ, అర్థసిద్ది కాకపోతే యుద్దం 
తప్పకపోవచ్చుననీ ధర్మరాజు మాటలలో ధ్వనిస్తున్నది. 
క. జనులకు నెల్లను బథ్యము | లనంగా, ధర్మానుగతములగు నన బొగడం 

జను పనులు సేయు భీమా । ర్లునులే దుష్కర్మములకు రోయని వారల్‌? 305 


ప్రతిపదార్థం: జనులకున్‌+ఎల్లను= జనులకందరికీ; పథ్యములు+అనంగాన్‌= మేలు చేసేవి అనిన్నీ; ధర్మ+అనుగతములు+ 
అగున్‌+అనన్‌= ధర్మాన్ని అనుసరించేవి అనిన్నీ; పొగడన్‌+చను= ప్రశంసించదగిన; పనులు, చేయు, భీమ+అర్షునులే= 
భీమార్షునులా; దుష్కర్మములకున్‌= చెడుపనులకు; రోయనివారల్‌?= అసహ్యించుకొననివారు? 


తాత్సర్యం: జనులకందరికీ మేలు చేసేవి అనిన్నీ, ధర్మాన్ని అనుసరించేవి అనిన్నీ (ప్రశంసించదగిన పనులు చేసే 
భీమార్జునులా చెడుపనులకు అసహ్యించుకొననివారు? 


విశేషం: 'నేనే కాదు మా తమ్ములు భీమార్జునులు కూడా జనహిత ధర్మకార్యాలే చేస్తారు కాని యుద్దం జోలికి” అనవసరంగా 
పోరు. దానిని అసహ్యించుకొంటారు' అని ధర్మరాజు తమ్ముల సంగతి కూడా చెప్పాడు. 


క మది సుఖము గోరి, దుఃఖం । బొదవం గల కార్యములకు నుత్సాహము సే 
యుదు రొప్పని తృష్టం బడి । చదు రేమియు లేని యట్టి జను లాతురులై. 306 


ప్రతిపదార్థం: చదురు+ఏమియున్‌, లేని+అట్టి; జనులు= నేర్పు ఏ మాత్రమూ లేని జనులు; ఒప్పని, తృష్షన్‌+పడి= తగని 
దప్పికి - దురాశకు లోంబడి; ఆతురులు+ఐ= తొందరపడినవారయి; మది,సుఖము+కోరి= మనస్సంతోషం కోరి; దుఃఖంబు+ 
ఒదవన్‌+కల కార్యములకున్‌= దుఃఖం కలిగించే పనులకు; ఉత్సాహము+చేయుదురు= ఉత్సాహం చూపుతారు. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చతురత ఏ మాత్రమూ లేని జనులు తగని దురాశకు లోబడి తొందరపడినవారయి మనస్పంతోషం 
కోరి దుఃఖాన్ని కలిగించే పనులకు ఉత్సాహం చూపుతారు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. తాము చదురులేని జనులం కామనీ, తమకు ఒప్పని తృష్ణ లేదనీ, దుఃఖావహకార్యాలకు 
తాము చారమనీ ధర్మరాజు అభిప్రాయం. పద్యంలో ఉన్నది సామాన్యాంశం. “మేము. అట్లాంటి వాళ్ళం కాము” అనేది 
విశేషాంశం. అది అధ్యాహార్యం. అది సమర్థించబడుతున్నది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


ఆ. యోగ్యతృష్ట దారు, లుచితంపుం గొలందిమై | నడచినట్టివారు బెడిదములకు 
నంత సొత్తు రెట్లు? సంతాపకారుల । కాక పెనంకువలు సుఖంబు లగునె? 307 


ప్రతిపదార్థం: యోగ్యతృష్ణన్‌= సముచితమైన ఆశతో; ఉచితంపుంగొలందిమైన్‌ (ఉచితము+కొలందిమైన్స్‌= తగిన విధంగా; 
దారులు= మార్గాలు; నడచినట్టివారున్‌= అనుసరించేవారూ; బెడిదములకున్‌= హింసాకృత్యాలకు; అంత+చొత్తురు+ఎట్టు?= 
అంతగా ఎట్టా పూనుకొంటారు?; పెన(కువలు= యుద్దాలు; సంతాపకారులు+అ కాక= అధిక దుఃఖాన్ని కలిగించేవే కాని; 


సుఖంబులు+అగునె?= సుఖ (ప్రదాలు అవుతాయా? 

తాత్సర్యం: సముచితమైన ఆశతో, తగిన విధంగా మంచి (త్రోవల ననుసరించేవారు (కార్యాలకు అంతగా ఎట్టా 
పూనుకొంటారు? యుద్ధాలు దుఃఖావహాలే కాని సుఖావహా లవుతాయా? 

వ. భోగంబులు వలదా యని తలంతు మేని. 308 


ప్రతిపదార్థం: భోగంబులు= సుఖాలు; వలదా= వద్దా; అని; తలంతుము+ఏనిన్‌= అనుకొంటే. 


తాత్పర్యం: సుఖాలు వద్దా అని అనుకొంటే. 


తే. వస్త్ర మాల్యానులేపనావసరములును, । జతుర తూర్య త్రయంబుల సమయములును, 
నేమ వెలిగాయగ మా తండ్రి కించు నెట్లు; । పుత్తులన పట్టి మమ్మేల పోవ( ద్రోచు? 309 


ప్రతిపదార్థం: వస్త్ర, మాల్య+అనులేపన+అవసరములును= వలువల, పూలమాలల, గంధపు పూతల వేళలూ; చతుర, తూర్య, 
త్రయంబుల; సమయములును= నేర్పరులయొక్క, నృత్త గీతవాద్యాల వేళలూ; ఏము వెలి+కాంగన్‌= మేము దూరమైతే; మా 
తండ్రికిన్‌= మా తండ్రిఅయిన ధృతరాష్ట్రుడికి; ఇంచున్‌+ఎట్టు= ఎట్లా బాగుంటుంది?; పుత్రులన (పుత్రులన్‌+అ)= కొడుకులనే; 
పట్టి= పట్టుకొని; మమ్మున్‌+ఏల= మమ్ములను ఎందుకు; పోవన్‌+త్రోచున్‌?= పొమ్మంటాడు? 


తాత్పర్యం: వస్త్రాలు కట్టుకొన్నప్పుడూ, పూలమాలలు ధరించినప్పుడూ, గంధపు పూతలు పూసికొన్నప్పుడూ, నేర్పరులు 
నృత్తగీత వాద్యాలు చేసేటప్పుడూ మేము దూరంగా ఉంటే మా తండ్రి ధృతర్శాష్ట్రుడికి ఏం బాగుంటుంది? అతడు 
కొడుకులనే పట్టుకొని మమ్మెందుకు పొమ్మంటాడు? 


వ. అయినను నొకమాట సెప్పెద సమచిత్తుండవై విను' మని యిట్లనియె. 310 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 121 


ప్రతిపదార్థం: అయిననున్‌= అయినప్పటికీ; ఒక - మాట, చెప్పెదన్‌; సమ చిత్తుండవు+ఐ= నిష్పక్షపాత బుద్ది కలవాడవై; 
వినుము+అని; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
(30) (30) 


తాత్సర్యం: అయినా ఒక మాట చెపుతా నిష్పక్షపాతబుద్దితో వినుము” అని ఇట్టా అన్నాడు. 


క. తానైన నపుడు వక్రుం । డై నీతిపథంబు విడిచె నక్కట! పతి; మ 
మ్మైనను జక్కని తెరువున । బూని నడవు( డనుచు నిపుడు బుద్దులు సెషె న్‌. 311 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; పతి= రాజు - ధృతరాష్టుడు; తాను+ఐనన్‌= తానైతే; అపుడు; వ(క్రుండు+ఐ= కుటిలుడై; 


నీతి పథంబున్‌= నీతిమార్గాన్ని; విడిచెన్‌= వదలిపెట్టాడు; ఇపుడు; మమ్మున్‌+ఐనను= మమ్ములనయితే; చక్కని తెరువునన్‌= 
సన్మార్గంలో; పూని= ప్రయత్నించి; నడవుండు+అనుచున్‌= నడవండి అంటూ; బుద్దులు+చెప్పెన్‌= బుద్దులు చెపుతున్నాడు. 


తాత్సర్యం: 'అయ్యో! ధృతర్మాష్టుడు తానేమో అప్పుడు కుటిలుడై నీతిమార్గం విడిచిపెట్టాడూ! మమ్మల్నేమో 
'సన్మార్గంలో ప్రయత్నించి నడవండి” అంటూ ఇప్పుడు బుద్దులు చెపుతున్నాడూ! (ఇదేం న్యాయం?) 
క. ఎదిరిం దమయట్టుల కా । మది€ దలంచిన బొసంగు. గాక, మాకుం గుడు మిం 

డిదె మీరు వ్రక్కం గొనుండని । చదు రడిచిన మనసు పొందు చక్కం బడునే? 312 


ప్రతిపదార్థం: ఎదిరిన్‌= ఎదుటివాడిని; తమ+అట్టులు+అ+కాన్‌= తమవలెనే; మదిన్‌= మనస్సులో; తలణినన్‌= భావిస్తే; 
పొస(గున్‌+కాక= కుదురుతుంది కాని; మాకున్‌; కుడుము+ఇండు= కుడుము కుడుమంతా ఇవ్వండి; ఇదె= ఇదిగో; మీరు; 
వ్రక్కన్‌= ముక్కను; కొనుండు= తీసికొనండి; అని; చదురు+అడిచినన్‌= తెలివితో నటిస్తూ మాటాడితే; మనసుపొందు= 
మనస్సుల కలయిక; చక్కన్‌+పడునే?= తిన్న నవుతుందా?, అనుకూలంగా పొసగుతుందా? 


తాత్సర్యం: ఎదుటివారిని తమవలెనే మనస్సులో భావిస్తే కుదురుతుంది కాని “మాకు మొత్తం కుడుమంతా 
ఇవ్వండి, ఇదిగో మీరు ముక్క పుచ్చుకోండి” అని పరిహాస మాడితే మనస్సులు చక్కగా కలుస్తాయా?” 


వ. అని చూపి చెప్పి, వెండియు. 313 
తాత్సర్యం: అని నిరూపించి చెప్పి ఇంకా. - (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “సంపద దక్కి యుండగ నశక్తు లనం జను మమ్ము. బిల్లి పూ 
జింప(గ నంత బేలె పతి? సెప్పెడు వారల బుద్ది నాడ మ 
న్నింప(డ; యింక నేల యగు? నీ వడియాసల వచ్చి రిత్త గా 
రింపక మాను; మాతని చరిత్రము నీకును మాకు వింతయే? 314 


ప్రతిపదార్థం: సంపద+తక్కి+ఉండంగన్‌= ఐశ్వర్యం పోయి ఉండగా; అశక్తులు+అనన్‌+చను మమ్మున్‌= బలహీనులుగా ఉన్న 
మమ్ములను; పిల్చి= ఆహ్వానించి; పూజింప(గన్‌= పూజించటానికి; పతి= రాజు- ధృతర్మాష్టుడు; అంత బేల+ఎ= అంత 
వెర్రివాడా?; చెప్పెడు వారల బుద్దిన్‌= చెప్పేవాళ్ళ బుద్దిని; నాండు+అ= అప్పుడే; మన్నింపండు+అ= ఆదరించనే లేదు; ఇంకన్‌+ 
ఏల+అగున్‌?= ఇంక ఎందుకు కుదురుతుంది?; నీవు, అడియాసలన్‌= వట్టి ఆశలతో; వచ్చి; రిత్త= ఊరికే; కారింపక 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


మానుము= బాధపెట్టకుము; ఆతని చరిత్రము= ఆ ధృతరాష్ట్రుడి నడత; నీకును= నీకూ; మాకున్‌= మాకూ; వింతయే?= 


క్రొత్తా? 


తాత్పర్యం: ఐశ్వర్యం కోల్పోయి బలహీనులమై ఉన్న మమ్ములను ఆహ్వానించి పూజించడానికి ధృతర్మాష్టుడు అంత 
వెర్రివాడా? చెప్పేవాళ్ళ బుద్దిని అప్పుడే ఆదరించలేదు. ఇంక ఎందుకు కుదురుతుంది? నీవు లేనిపోని ఆశలు 
పెట్టుకొని వచ్చి మమ్ములను ఊరికే బాధపెట్టకుము. ఆతడి ప్రవర్తన నీకూ మాకూ (క్రొత్తా? 


క తగు మాట లాంబికేయుం । డగు నని కైకొనునె యెన్న(డైనను? గొడుకున్‌ 
మగంటిమి గలం డనియెడు న । మ్మిగం జూచుచు నుండు విషము మ్రింగిన యేనిన్‌. 315 


ప్రతిపదార్థం: ఆంబికేయుండు= అంబిక కుమారుడు - ధృతర్నాష్ట్రడు; తగు మాటలు= మంచిమాటలు; అగును+అని= 
జౌనని; ఎన్నండు+ఐనను= ఎప్పుడయినా; కైకొనునె?= స్వీకరిస్తాడా? - వింటాడా?; కొడుకున్‌= కొడుకును- దుర్యోధనుడిని; 
మగ(టిమి= పరాక్రమం; కల(డు+అనియెడు నమ్మిగన్‌= ఉన్నవాడు అనే నమ్మకంతో; విషమున్‌+(మ్రింగిన+ఏనిన్‌= విషం 
(మైంగినా; చూచుచున్‌+ఉండున్‌= చూస్తూ ఉంటాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు మంచిమాటలకు జొనని ఎప్పుడైనా ఊ కొడతాడా? కొడుకైన దుర్యోధనుడిని పరాక్రమవంతు 
డనే (గ్రుడ్డి నమ్మకంతో, విషం (మ్రింగినా, చూస్తూ ఊరుకొంటాడు. 


క. జూదపుసిరి యాసపడం । గా దని విదురుండు సెప్పంగా నప్పుడు క 

ర్థాదుల పలుకులు విని పతి | యాదరణము సేయకున్న, నంతన తీరున్‌. 316 
ప్రతిపదార్థం: జూదము+సిరి= జూదం వలని సంపద; ఆసపడన్‌+కాదు+అని= ఆశించకూడదని; విదురుండు, చెప్పలాన్‌, 
అప్పుడు; పతి= రాజు- ధృతరాష్ట్రుడు; విని; కర్ల+ఆదుల పలుకులు= కర్షుడూ మొదలయిన వాళ్ళమాటలు; 
ఆదరణము+ చేయక+ఉన్నన్‌= ఆదరించకుండా ఉంటే; అంతన్‌+అ= దానితోనే; తీరున్‌= తీరిపోయేది. 
తాత్సర్యం: జూదంవలన వచ్చే సంపద కొరకు ఆశపడకూడదని విదురుడు చెప్పగా విని, అప్పుడు కర్ణాదుల 
మాటలు ధృతరా(ష్టు డాదరించకుండా ఉంటే, దానితో తీరిపోయేది. 


క. ధృతరాష్తుం డిట మీందను | సుతులును, శకునియును, సూతసుతుండును దను నే 
గతి నడపించిరి వారల । మతమ యనుష్టించు(గాక మరలం బడునే? 317 
ప్రతిపదార్థం: ఇటమీ(దను= ఇంకమీదట; ధృతర్మాష్టుండు; సుతులును= కొడుకులూ (దుర్యోధన, దుశ్ళాసనులు); శకునియును; 


సూత సుతుండును= కర్షుడూ; తనున్‌= తనను; ఏ గతిన్‌+నడపించిరి= ఏ మార్గాన నడిపించారో; వారల మతము+అ= 
వాళ్ళ మతమే; అనుష్టించున్‌+కాక= ఆచరిస్తాడు కాని; మరలన్‌+పడునే?= దానికి విముఖు డవుతాడా? 


తాత్సర్యం: ధృతర్మాష్టుడు ఇంకమీదట తనను కొడుకులు దుర్యోధన దుశ్చాసనులూ, శకునీ, కర్ణుడూ ఏ విధంగా 
నడిపిస్తే ఆ విధంగానే నడిచి వారి మతమే ఆచరిస్తాడు కాని తద్విముఖు డవుతాడా? 


విశేషం: ఈ పద్యంలో యత్తత్రయోగం చేయబడింది. కాని 'ఏగతి నడపించిరి' అని యచ్చబ్దం మాత్రం ఉన్నది కాని, ఆ 
గతి...” అని తచ్చబ్ద ప్రయోగం లోపించింది. అయితే, వారలమతమ అనే దానిలోనే తచ్చబ్ద భావం ఇమిడిఉంది. వారు మతమ= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 123 
ఆ మతమే - ఆగతే. అది విశేషం. ఇంతవరకూ ధర్మరాజు చేసిన ధృతరాష్ట్ర మనస్తత్య్య విశ్లేషణ అతడి పర మనస్తత్త్య 
పరిజ్ఞానానికి నిదర్శనం, ఇక దుర్యోధనుడి మనస్తత్వాన్ని విక్లేషిస్తాడు. 
క కార్యము తెజం గిట్టిది; నీ । వార్య చరితమునకు. జొచ్చి యాడెదు; నీ కా 
దుర్యోధను నవినయ మని । వార్యం బని యెటు(గరామి; వలనో, వెడంగో? 318 
ప్రతిపదార్థం: కార్యము తెజంగు+ఇట్టిది= ఇదీ కార్యస్వరూపం; నీకున్‌; ఆ దుర్యోధను+అవినయము= ఆ దుర్యోధనుడి 


యొక్క చెడునడవడి; అనివార్యంబు+అని= మాన్స శక్యం కానిది అని; ఎణు(గన్‌+రామిన్‌= తెలియకపోవటం చేత; నీవు; 
ఆర్యచరితమునకున్‌+చొచ్చి= “పెద్దమనిషి తరహాగా”; ఆడెద+వు= మాటాడుతున్నావు; వలనో= వివేకమో; వెడంగో= అవివేకమో! 


తాత్సర్యం: ఇదీ కార్యస్వరూపం. నీకు ఆ దుర్యోధనుడి చెడునడత మాన్స శక్యం కానిదని తెలియకపోవటం చేత 
నీవు అట్లా పెద్ద మనిషితరహాగా మాటాడుతున్నావు. నీది వివేకం అనుకొనాలా? అవివేకం అనుకొనాలా? 
కు చక్రధరు లెక్క గొనండు; ప । రాక్రమనిధి యర్హునునకు రాధేయ భుజా 

విక్రమ మెదురుగ. గొని, ని । ర్వక్రము( జేసికొనువాండు రాజ్యం బెల్లన్‌.' 319 
ప్రతిపదార్థం: వాండు= అతడు - దుర్యోధనుడు; చక్రధరున్‌= సుదర్శనమనే చక్రాన్ని ధరించినవాడిని- కృష్ణుడిని; లెక్క+ 
కొన(డు= లక్ష్య పెట్టడు; పరా(క్రమ నిధి= పరా(క్రమానికి నిధి అయిన; అర్జునునకున్‌; రాధేయ భుజా విక్రమము= కర్షుడి బాహు 


పరా(క్రమం; ఎదురుగన్‌+కొని= (ప్రతిగా భావించి; రాజ్యంబు+ఎల్లన్‌= రాజ్యాన్ని అంతనూ; నిర్వక్రమున్‌+చేసికొనున్‌= 
చక్కబరుచుకొంటాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు చక్రాయుధుడైన శ్రీకృష్ణుడిని లెక్కించడు; పరాక్రమానికి నిధి అయిన అర్జునుడికి 
కర్ణుడి బాహుపరాక్రమాన్ని ప్రతిగా భావించి రాజ్యన్నంతనూ నిష్కంటకం చేసికొని, చక్కబరుచుకొనా లనుకొంటున్నాడు. 
విశేషం: అలం: పరికరం. 'చక్రధరున్‌' అనే కృష్ణ విశేషణం సాభిప్రాయంగా ప్రయుక్త మయింది కాబట్టి పరికరం. 

వ. అని పలికి వెడవెడ యలుక వొడమిన, మటియు నిట్లనియె. 320 


ప్రతిపదార్థం: అని, పలికి, వెడవెడ= కొద్దిగా; అలుక+పొడమినన్‌= కోపం రాగా; మణీయున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికి కొంచెం కోపం రాగా ఇంకా ఇట్లా అన్నాడు. 


శా. _ 'చాపాచార్యు(డు, భీష్ము(డుం, గృపుండు, నశ్వత్ధామయుం, గర్జుండున్‌, 

భూపశ్రేష్టుండు6 దారు మున్నెజుంగరే పో? రెట్లు గయ్యంబు లా 

శాపాశంబులు చుట్ట; లా వెజిియుం జావే(డి మార్కొందు; రిం 

తేపో! తమ్ము. గపిధ్వజప్రభల యంధీభూతులం జేయవే? 321 
ప్రతిపదార్థం: చాప+ఆచార్యు(డున్‌= ధనుర్గురువూ- [ద్రోణుడూ; భీష్ముండున్‌, కృపుండున్‌; అశృత్హామయున్‌; కర్టుండున్‌; భూప 
(శ్రేష్టుండున్‌= రాజోత్తముడైన దుర్యోధనుడూ; తారు= తాము; మున్ను= పూర్వం; పోరు= యుద్దం; ఎణు(గరే?= తెలియరా?; 
ఆశా పాశంబులు+చుట్టన్‌= ఆశలనెడి త్రాళ్ళు చుట్టుకోగా; ఎట్టున్‌= ఏ విధంగా నైనా; కయ్యంబులు= యుద్దాలు - యుద్దాలు 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏ విధంగానైనా జరిగితీరతాయి; లావు= (మా) బలం; ఎటిగియున్‌= తెలిసికూడా; చాన్‌+వేండి= చావగోరి; మార్కొందురు= 
ఎదుర్కొంటారు; ఇంతే పో= ఇదే నిశ్చయం; తమ్మున్‌= తమను; కపి ధ్వజ (ప్రభలు+అ= (అర్జునుడి) కపిధ్వజం కాంతులే; 
అంధీభూతులన్‌= (గ్రుడ్డివాళ్ళనుగా; చేయవు+ఏ?= చేయవా? చేస్తాయి అని భావం. 


తాత్పర్యం: ద్రోణుడూ, భీష్ముడూ, కృపుడూ, అశ్యృత్తామా, కర్షుడూ, దుర్యోధనుడూ - వీరంతా మునుపు యుద్దం 
ఎరుగరా? రాజ్యకాంక్ష మొదలైన ఆశలనే పాశాలు చుట్టుకుంటే, యుద్దా లెట్టాగూ తప్పవు. వారు మా బలం 
ఎరిగికూడా చావగోరి ఎదుర్కొంటున్నారు. ఇదే నిశ్చయం! అర్జునుడి కపిధ్వజ కాంతులే తమను (గ్రుడ్డి వాళ్ళనుగా 
చేసాయి. 


విశేషం: 1. అలం: రూపకం. (ద్రోణాది వీరులంతా ఇదివరకు యుద్దం ఎరుగరా? ఆ యుద్దాలలో ఏం జరిగిందో వాళ్ళకు 
తెలియదా? ఆశలనే పాశాలు అనేచోట ఉపమేయోపమానాలకు అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం. 


2. కపిధ్వజ(ప్రభలు అను సమాసమునకు అర్జునుడి పరాక్రమ ద్యుతులు అనికూడా అర్ధం చెప్పవచ్చు. 


క మును మమ్ము. బొగడి, పదపడి । యని వారల గెలువ నరిది యని పొత్తుగం జె 
ప్పిన మాటకు నే నొడంబడ; । విను సంజయ! పక్షపాత వృత్తి విడువుమీ! 322 


ప్రతిపదార్థం: సంజయా!; (వినుము; మును= ముందు; మమ్మున్‌; పొగడి; పదపడి= తరువాత; అనిన్‌= యుద్దంలో; వారలన్‌; 
గెలువన్‌= గెలవటానికి; అరిది= అశక్యం; అని; పొత్తుగన్‌= పొందికగా; చెప్పిన మాటకున్‌; ఏన్‌= నేను; ఒడ(బడన్‌= 
అంగీకరించను; పక్షపాత వృత్తిన్‌= ఒకేవైపు అభిమానం కలిగి ఉండటం; విడువుమీ= విడిచిపెట్టుము. 


తాత్సర్యం: సంజయా! వినుము. ముందు మమ్ములను పొగడి, పిమ్మట వాళ్ళను యుద్దంలో గెలవటం అసాధ్యం 
అని పొందికగా నీ వన్నమాట నేను అంగీకరించను. పక్షపాతబుద్ది విడిచిపెట్టుము. 


స్రగ్ధర. 
గాండీవ జ్యారవం బుత్మట మయి పెలుచం గ్రమ్మినన్‌, భీము బాహా 
దండం బేపారి శుంభద్గద జడియుచు రౌద్రంబుగా. దోంచినన్‌, వే 
దండ ద్వంద్వంబు మాడ్కిం దణిమి కవలు మాద్యద్గతిం దాంకినం, జా 


కుండం బోకుండ. గౌరవ్యులకు వశమె బిట్టుల్కి మూర్షిల్లకుండన్‌? 323 


ప్రతిపదార్థం: గాండీవ జ్యా రవంబు= గాండీవం అనే అర్జునుడి వింటియొక్క అల్లైత్రాటియొక్క ధ్వని; ఉత్కటము+అయి= 
తీవ్రమై; పెలుచన్‌= అధికంగా; (క్రమ్మినన్‌= వ్యాపించినా; భీము బాహా దండంబు= భీముడియొక్క దండంవంటి బాహువు; 
ఏపు+ఆరి= విజృంభించి; శుంభత్‌+గదన్‌= ప్రకాళిస్తూన్న; గదను; జడియుచున్‌= (త్రిప్పుతూ; రౌద్రంబుగాన్‌= భయంకరంగా; 
తోంచినన్‌= కనబడినా; కవలు= నకులసహదేవులు; వేదండ ద్వంద్వంబు మాడ్కిన్‌= ఏనుగుల జంటవలె; తజిమి= విజృంభించి; 
మాద్యత్‌+గతిన్‌= మత్తెక్కుతూఉన్న విధంగా; తాంకినన్‌= మార్కొన్నా; కౌరవ్యులకున్‌= కౌరవసంబంధులకు; చాక+ఉండన్‌= 
చావకుండా ఉండటానికీ; పోక+ఉండన్‌= పారిపోకుండా ఉండటానికీ; బిట్టు+ఉల్కి= మిక్కిలి భయపడి; మూర్చిల్లక+ఉండన్‌= 
మూర్చపోకుండా ఉండటానికీ; వశమె?= తరమా? 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 125 


తాత్సర్యం: అర్జునుడి గాండీవపు అల్లెత్రాటి ధ్వని అధికమయి మిక్కిలి వ్యాపించినా, భీముడి బాహుదండం 
విజృంభించి ప్రకాశిస్తున్న గదను త్రిప్పుతూ భయంకరంగా కనబడినా, నకుల సహదేవుల ఏనుగుల జంటవలె కలిసి 
మదించిన విధంగా మార్కొన్నా కౌరవసంబంధులకు చావకుండా, పారిపోకుండా, మిక్కిలి భయపడి మూర్చపోకుండా 
ఉండటానికి శక్యమా? 


విశేషం: దీనికి మూలమైన సంస్కృత శ్లోకం - 


“గాణ్డీన విస్పారిత శబ్ద మాజా వశ్చణ్వానా ధార్తరాష్ట్రా ధ్రియన్తే । 

క్రుద్దస్య వ చే ద్భీమసేనస్య వేగాత్‌ సుయోధనో మన్యతే సిద్ధమర్హమ్‌ ॥ 

ఇన్లో౭౬ ప్యేత న్నోత్సహేత్తాత హర్తు మైశ్వర్యం నో జీవతి భీనుసేనే । 

ధనంజయే నకులే చైన సూత, తథా వీరే సహదేనే మదీయే ॥ (సం. 5. 26. 14-15) 


దీనితో పయి తెలుగుపద్యాన్ని పోలిస్తే తిక్కనమెలకువ విదితమవుతుంది. 


'గాండీవజ్యా రావం కౌరవులు ఇప్పటిదాకా వినలేదు కాబట్టి (బ్రదికిపోయారు. (క్రుద్దుడైన భీముడిని చూచేదాకా 
తనపూన్కి సాగిన దనే దుర్యోధనుడు నమ్మి ఉంటాడు. భీమార్జునులూ, వీరుడైన నకులుడూ, సహనశీలుడైన సహదేవుడూ 
సజీవులై ఉన్నంతవరకూ ఇంద్రుడు కూడా మా ఐశ్వర్యాన్ని హరించలేడు' - అని మూలక్లోక భావం. ఇందులో పూర్వార్హంలో 
భీమార్జునుల శౌర్యం గురించి చెప్పి, ఉత్తరార్థంలో నకుల సహదేవులతోపాటు భీమార్జునులను మళ్ళీ పేర్కొన్నాడు వ్యాసుడు. 


తిక్కన పద్యంలో ఈ పునరుక్తి లేదు. నలుగు రన్నదమ్ముల బలపరా[క్రమాలనూ (క్రమంగా (ప్రకటించాడు తెలుగుకవి. 
అర్జును డని చెప్పకుండా “గాండీవ జ్యారవి మని మాత్రం చెప్పి అతడిని స్ఫురింపచేసిన తీరు బాగా ఉన్నది. అర్జునుడు 
శ్రవణ మాత్రభయంకరుడనీ, భీముడు దర్శనమాత్ర భయంకరుడనీ, నకుల సహదేవులు సంఘర్షణ మాత్ర భయంకరులనీ 
తారతమ్యాలను వ్యక్తీకరించిన విధం ప్రశంసనీయంగా ఉన్నది. కౌరవులు అర్జున, భీమ, నకుల, సహదేవుల పరా(క్రమాలకు 
క్రమంగా చావకుండా, పారిపోకుండా, భయపడకుండా, మూర్చిల్లకుండా ఉండగలరా? అని క్రమాలంకారంలో చెప్పి వారి వారి 
బలాలను తిక్కన ధ్వనింపజేశాడు. “స్రగరా' వృత్తం భావానుగుణంగానూ, సన్నివేశ సముచితంగానూ ఉన్నది. (స్రగ్రరలో 
నాలుగు పాదాలుంటాయి, (ప్రతిపాదంలోనూ మ,ర,భ,న,య,య,య అనే గణాలుంటాయి. 1-8-15 అక్షరాలకు యతిమైత్రి, 
ప్రాసనియమం ఉంటుంది. 


వ. కావున. 324 
తాత్పర్యం: కాబట్టి. 
చ.  రణమున వారలన్‌ గెలువరా దను పల్కు లటుండనిమ్ము స 

ద్గుణుండవు నీవు వచ్చితి; ప్రకోపశమంబుగ బల్కి; తింకసై 

రణ దగ జేయువారము; పరాభవ మొందియు మున్ను వారి దు 

ర్గుణములు సైంచు టీవు నొకకొంత యెటుంగుదు వింతయేటికిన్‌? 325 


ప్రతిపదార్థం: రణమునన్‌= యుద్దంలో; వారలన్‌= ఆ కౌరవులను; గెలువన్‌+రాదు+అను పల్కులు= గెలవటానికి శక్యం 
కాదు అనే మాటలు; అటు+ఉండన్‌+ఇమ్ము= అట్టా ఉండనిమ్ము; సత్‌+గుణుండవు, నీవు= మంచి గుణాలు కలవాడవైన 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీవుః వచ్చితి(వి); (ప్రకోపశమంబుగన్‌+పల్కితి(వి)= అధికమైన కోపం శాంతించేటట్లు పలికావు; ఇంకన్‌; తగన్‌= ఒప్పేటట్టు; 
సైరణన్‌+చేయువారము= సహనం చూపిస్తాం; మున్ను= పూర్వం; పరాభవము+ఒందియున్‌= అవమానం పొందికూడా; వారి 
దుర్గుణములు= వారి అవగుణాలు; సైయట= సహించటం; ఈవున్‌= నీవుకూడా; ఒక కొంత= ఒకించుక; ఎణుంగుదు(వు)= 
ఎరిగి ఉన్నావు; ఇంత+ఏటికిన్‌= ఇంతెందుకు? 


తాత్సర్యం: యుద్దంలో ఆ కౌరవులను గెలవటం అశక్యం అనే మాటలు అట్లా ఉండనీ. మంచివాడవు నీవు వచ్చావు. 
అధిక కోపం ఉపశమించేటట్టు మాటాడావు. ఇక మేము సహనం ఒప్పుగా వహిస్తాం. అవమానం పొందీ మునుపు 
మేము వాళ్ళ అవగుణాలు సహించి ఉండటం నీకూ కొంచెం తెలుసు. ఇంతెందుకు? 


ఉ. ఇంకను నట్ల కాం దలు; మే మొక కీడునకుం దొడంగ; మా 
శంకలు దక్కు మయ్యకు విచారము గల్గెనయేని, బాంధవం 
బంకుర మొత్త, మా వలన నక్కటికం బొలయంగ, మమ్ము నే 
వంకకు( బోవనీక, గరువంబు జగంబు ప్రశంస సేయంగన్‌. 326 


ప్రతిపదార్థం: ఇంకనున్‌= ఇకమీదట కూడా; అట్టు+అ= అట్లాగే; కాన్‌+తలంపుము= అవునని తలంచే; ఏము= మేము; ఒక 
కీడునకున్‌= ఒక అపకారానికి కూడా; తొడంగము= పూనుకొనము; ఆ శంకలు+తక్కుము= ఆ అనుమానాలు విడిచిపెట్టుము; 
అయ్యకున్‌= తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి; విచారము= వివేకం (సరి అయిన ఆలోచన); కల్లెన్‌+అ+ఏనిన్‌= ఉంటే; 
బాంధవంబు= చుట్టరికం; అంకురము+ఒత్తన్‌= మళ్ళీ మొలకెత్తగా; మా వలనన్‌= మామీద; అక్కటికంబు= కనికరం; 
ఒలయంగన్‌= కలుగగా; మమ్మున్‌; ఏ వంకకున్‌= ఎక్కడికీ; పోవన్‌+ఈక= వెళ్ళనీయక; గరువంబున్‌= గొప్పతనాన్ని; 
జగంబు= లోకం; (ప్రశంస+చేయయగన్‌= పొగడగా. 


తాత్సర్యం: ఇక మీదట కూడా అట్టాగే సహించి ఉంటామని యెంచుము; మేము ఒకఅపకారానికి కూడా 
పూనుకొనము. ఆ అనుమానాలు విడిచిపెట్టుము. తండ్రిఅయిన ధృతరాష్ట్రుడికి వివేకం కనక ఉన్నట్లయితే, చుట్టరికం 

లు లు ర్‌ అ 
మళ్ళీ మొలకెత్తేటట్ట్లు మాపై దయయుంచి మమ్ములను ఎక్కడికీ వెళ్ళనీయక తన గొప్పతనం లోకులు ప్రశంసించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. రండని పిలువ బనిచి, పా । లిండని కొడుకులకు. జెప్పి, యింద్ర ప్రస్థం 
బొండెను, వేటొక పట్టణ | మొండెను మా కిచ్చి యనుచు టుచితమ కాదే? 327 


ప్రతిపదార్థం: రండు+అని; పిలువన్‌+పనిచి= పిలిపించి; పాలు+ఇండు+అని= భాగం ఇవ్వండి అని; కొడుకులకున్‌+చెప్పి; 
ఇం|ద్ర(ప్రస్థంబు+ఒండెను= ఇం(ద్రప్రస్థమో; వేఖు+ఒక, పట్టణము+ఒండెను= ఇంకో పట్టణమో; మాకున్‌, ఇచ్చి; అనుచుట= 


పంపటం; ఉచితము+అ కాదే?= మంచిది కాదా? 


తాత్సర్యం: రండి అని పిలిపించి, వాళ్ళకు భాగం ఇవ్వండి అని తన కొడుకులకు చెప్పి, ఇంద్రప్రస్థమో, లేదా ఇంకో 
పట్టణమో మా కిచ్చి పంపటం మంచిది కాదా?" 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 127 


ఉ నావిని సంజయుండు నరనాథున కిట్లను ‘నెట్టి తప్పులుం 
బోవంగ. ద్రోచి తాలిమియ పూనుదు గావున నిన్నిమాట లి 
ట్లీవు వినంగ నాడియును, నేం దనివోవక విన్నవించెదన్‌ 
నీ విభవం బహింసయు ననింద్యచరిత్రమ కాక యన్యమే? 328 


ప్రతిపదార్థం: నాన్‌+విని= అని ధర్మరాజు అనగా విని; సంజయుండు; నరనాథునకున్‌= రాజుకు; ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌; 
ఎట్టితప్పులున్‌= ఎటువంటి తప్పులనైనా; పోవ(గన్‌+(త్రోచి= పోనీలే అని (త్రోసివైచి; తాలిమి+అ= సహనమే; పూనుదు(వు)+ 
కావునన్‌= వహిస్తావు కాబట్టి; ఈవు= నీవు; వినంగన్‌= వినేటట్టు: ఇట్టు= ఇట్లా; ఇన్ని మాటలు; ఆడియును= పలికీ; నేన్‌= 
నేను; తనివి+పోవక= తృప్తిపడక; విన్నవించెదన్‌= మనవి చేస్తాను; నీ విభవంబు= నీ ఐశ్వర్యం; అహింసయున్‌= అహింసా; 
అనింద్య చరిత్రము+అ+కాక= నిందించ దగని నడవడే కాక; అన్యము+ఏ?= ఇంకొకటి కాదు కదా! 


తాత్పర్యం: అని ధర్మరాజు అనగా విని సంజయుడు అతడితో ఇట్టా అన్నాడు- “నివు ఎట్లాంటి తప్పులనైనా 
పోనీలే అని ఉపేక్షించి సహనమే వహిస్తావు కాబట్టి నీవు వినేటట్టు ఈ విధంగా ఇన్నిమాటలు పలికి, నేను తృప్తి 
పడక ఇంకా మనవి చేస్తాను. నీ ఐశ్వర్యం, అహింసా, అనింద్యమైన నడవడీ తప్ప వేరొకటి కాదు కదా! 


విశేషం: అహింసా సచ్చరితలే ఐశ్వర్యంగా గల నీవంటి వాడు రాజ్యభాగం కొరకు అంతగా పట్టించుకొనగూడదని సంజయుడి 
సూచన. 


క. పాలీకకౌరవులు దు। శ్మీలతం జెడ దల(చిరేనిం జెప్పెద, రుధిరా 
భీలాన్నంబునకంటెను । మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్‌. 329 


ప్రతిపదార్థం: కౌరవులు, పాలు= భాగం; ఈక= ఇయ్యక; దుళ్ళీలతన్‌= దుష్ట స్వభావంతో; చెడన్‌+తల(చిరి+ఏనిన్‌= 
చెడిపోవాలనుకొన్నా; చెప్పెదన్‌= చెపుతాను; మీ నడవడికిన్‌= మీ స(త్రవర్తనకు; రుధిర+ఆభీల+అన్నంబునకంటెను= నెత్తుటితో 
భయంకరమైన కూటికంటె; భిక్షా+అన్నము+ఐనన్‌= బిచ్చపు కూడైనా; మేలు+అగున్‌= మంచిది. 


తాత్సర్యం: కౌరవులు దుష్టస్వభావులై మీకు రాజ్యభాగం ఇవ్వక చెడిపోవాలనుకొన్నా, చెపుతున్నాను వినుము మీ 
స(త్రృవర్తనకు భయంకరమైన నెత్తుటికూటికంటె, బిచ్చపుకూడుతినటం మేలు. 


విశేషం: 'రుధిరాభీలాన్నం' యుద్దం చేయగా లభించే అన్నం. యుద్దంలో శత్రువీరులను చంపగా లభించే అన్నం కాబట్టి 
అది 'ఆభీలం'= భయంకరంగా ఉంటుంది. కౌరవులు దుష్టులు. వాళ్ళు చచ్చినా మీకు భాగం ఇవ్వరు. అయినా సరే మీరు 
ఆ నెత్తుటి కూడుకొరకు ఆశించక, అడుక్కొని అయినా తిని బ్రతకటం నయం - అని ధర్మరాజుకు సంజయుడి సూచన. 


వ. అది యెట్లంటేని. 330 


తాత్సర్యం: నెత్తుటి కూటికంటె బిచ్చపుకూడు ఎట్లా నయం అంటావేమో. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


రాజసూయ మహాధ్వరం బట్లు నడపి స । ద్విజులకు సురలకు. దృప్తిం జేసి, 
శాంతియు దాంతియు సకలలోకంబుల. । బొగడొంద బ్రదికిన పుణ్యమూర్తి 
విట్టి నీ చరితంబు హింసాకళంకిత | మగు టెంత యొప్పదు? నదియు.గాక 
దుర్దయవృత్తి దుర్జ్యూతంబు పుట్టించి । యంతలు సేసిన యట్టివారి 


తే. నేల గర్వంబు సెల్లంగ నిచ్చి, జగము । చేతం దిట్టులు వడునట్లు సేసి పోయి 
తేల? యడవుల నిమ్మెయి నిడుమ గుడిచి । తేల? తాల్మియ ధనముగా నింత వడితి. 331 


ప్రతిపదార్థం: రాజసూయ మహత్‌(మహా)+అధ్వరంబు= రాజసూయ మహాయజ్ఞం; అట్టు= అంత గొప్పగా; నడపి= చేసి; 
సత్‌+ద్విజులకున్‌= ఉత్తమ (బ్రాహ్మణులకూ; సురలకున్‌= దేవతలకూ; తృప్తిన్‌+*చేసి= సంతుష్టి కలిగించి; శాంతియున్‌= 
అంతరింద్రియ నిగ్రహమూ; దాంతియున్‌= కర్మేంద్రియ నిగ్రహమూ; సకల లోకంబులన్‌= అన్ని లోకాలలోనూ; పొగడు+ 
ఒందన్‌= (ప్రశంస పొందేటట్లే; బ్రదికిన పుణ్యమూర్తివి= (బ్రదికిన పుణ్యాత్ముడవు; ఇట్టి నీ చరితంబు= ఇటువంటి నీ నడవడి; 
హింసా+అకళంకితము+అగుట= హింసచేత కలుషితం కాకపోవటం; ఎంత+ఒప్పదున్‌?= ఎంత బాగుండదు! ఎంతో 
బాగుంటుందని భావం; అదియున్‌+కాక= అదీకాక; దుర్షయ వృత్తిన్‌= అవినీతి పద్దతితో; దుర్జ్యూతంబు= దుష్ట్రమైన జూదం; 
పుట్టించి= ఏర్పాటు చేసి; అంతలు+చేసిన+అట్టివారిన్‌= అంతటి ఘోరాలు చేసిన వాళ్ళను; ఏల= ఎందుకు; గర్ప్వంబు+చెల్లంగన్‌+ 
ఇచ్చి= గర్వం చెల్లనిచ్చి; ఏల; జగముచేతన్‌= లోకంచేత; తిట్టులు+పడు+అట్టు+చేసి= తిట్టు పడేటట్టుచేసి; పోయితి(వి), ఏల; 
అడవులన్‌; ఇమ్మెయిన్‌(ఈ+మెయిన్‌)= ఈ విధంగా; ఇడుమ+కడిచితి(వ)?= కష్టా లనుభవించావు?; తాల్మి+అ= ఓరిమే; 
ధనము+కాన్‌= ధనంగా; ఇంత+పడితి(వి)= ఇంతపడ్డావు. 


తాత్సర్యం: రాజసూయ మహాయజ్ఞం అంత వైభవోపేతంగా చేసి బ్రాహ్మణోత్తములకూ, దేవతలకూ సంతృప్తి 
కలిగించి, నీ శాంతీ, నీ కర్మేంద్రియ నిగ్రహమూ లోకాలలో ప్రశంస పొందేటట్టు (బ్రదికిన పుణ్యాత్ముడవు. 
ఇటువంటి నీ నడవడి హింసతో కలుషితం కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది! అదీకాక దుర్నీతితో కపటద్యూతం 
ఏర్పాటు చేసి అంతంత ఘోరాలు చేసిన వాళ్ళ గర్వం ఎందుకు చెల్లనిచ్చావు? లోకులచేత తిట్టు తినేటట్టు ఎందుకు 
చేశావు? అడవులలో ఈ విధంగా ఎందుకు కష్టపడ్డావు? ఓరిమే ధనంగా ఇన్నిపాట్లు పడ్డావు. 


నిశేషం: భిక్షాన్నానికి తగిన (ప్రవర్తన శమదమాదిగుణాల వలన కలుగుతుంది. అట్టి శాంతిని, దాంతిని ధర్మజుడి (ప్రవర్తనలో 
సంజయుడు నిరూపిస్తున్నాడు. రాజ్యాలను జయించి, రాజసూయం చేసి, అపారసంపదలను దానం చేసి దేవతలను, 
బ్రాహ్మణులను తృప్తిపరచటంలో శాంతిదాంతులు (ప్రదర్శితమయ్యాయి. దుర్జ్యూతంలో వంచించి సంపదలు హరించి గర్వంతో 
పాండవులను అవమానించిన కౌరవులను (ప్రజల నిందలకు వదిలివేసి, అరణ్యాజ్ఞాత వాసాలకు పోవటం కూడా శమదమాదుల 
వలననే. ఆ రెండు సందర్భాలలో కూడా పాండవులు భౌతిక రాజ్య సంపదల మీద తృష్షను (ప్రకటించలేదు. అది శమ దమ 
చిత్తవృత్తులు గల విరక్తుల స్వభావం. పాండవ (ప్రవర్తన అట్లాగే ఉన్నదని సంజయుడు వ్యాఖ్యానించి వారికి సహనమే 
యోగ్యమైనదని సోదాహరణంగా వ్యాఖ్యానించాడు. (సంపా.) 


క. తుదింబోయి క్రూర కర్మా। స్పదమగు తెజంగునకు. జొచ్చి, బంధుల గురులన్‌ 
వెదకి వధియించు సౌఖ్యం । బది యేటికి, నార్యనింద్య మస్టిర మరయన్‌. 332 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 129 
ప్రతిపదార్థం: తుదిన్‌+పోయి= చివరకు వెళ్ళి; క్రూర కర్మ+ఆస్పదము+అగు తెజంగునకున్‌+*చొచ్చి= (క్రూరపు పనికి చోటయిన 
పద్దతికి పూని-యుద్దానికి పూనుకొని; బంధులన్‌= చుట్టాలనూ; గురులన్‌= పెద్దలనూ; వెదకి; వధియించు+అట్టి సౌఖ్యంబు= 
చంపగా కలిగే సౌఖ్యం; అది+ఏటికిన్‌?= అది ఎందుకు?; అరయన్‌= పరిశీలించగా; ఆర్య నింద్యము= పెద్దలు నిందించేది; 
అస్థిరము= నిలకడలేనిదీ. 


తాత్పర్యం: అట్లాంటి బ్రదుకు (బ్రతికి, చివరకు క్రూరకర్మకు ఆస్పదమైన యుద్దమార్గం అవలంబించి బంధువులను 
పెద్దలనూ వెదకి చంపటం వలన కలిగే సుఖం ఎందుకు? పరిశీలించగా ఆ సౌఖ్యం పెద్దలు నిరసించేదీ, నిలకడలేనిదీను. 


విశేషం: శమంవలన శాంతం ఏర్పడుతుంది. శాంతం వలన అహింసా (ప్రవృత్తి కలుగుతుంది. 'అహింసా పరమో ధర్మః అని 
వేదోక్తి ఇంతవరకు అహింసా (వ్రతం నడిపి, ఇప్పుడు యుద్దమనే (క్రూరకర్మకు పూనుకొనటం నివృత్తి ధర్మ విరుద్దం కాబట్టి, 
ధర్మరాజు శాంతుడై ఉండిపోతే. పెద్దలను చంపి సంపదను సాధించే పాపం లేకుండా పోతుంది. ఒకవేళ అట్లా వచ్చిన 
సంపదకూడా అనిత్యమని తెలిసి తరువాత నిర్వేదం పొందే అవసరం లేకుండా పోతుంది- అని సంజయుడు ధర్మరాజుకు 
బోధించాడు. సాతికుడైన యుధిస్టిరుడు దానికి సమ్మతించవచ్చునని (భ్రమించాడు.(సంపా.) 


తే.  అల్పులకు మ్రింగ జే(దైన హాలహలము । భంగి బొంగెడు కోపంబు మ్రింగికొనంగ 
నీలగళు నెన్ని నిన్నెన్నంబోలు; నట్టి నీవు సాలినం గా కేల నెగడు బేరు? 333 


ప్రతిపదార్థం: అల్పులకున్‌= తక్కువవారికి; (మ్రింగన్‌= (మింగటానికి; చేదు+ఐన; హాలహలము భంగిన్‌= హాలాహలం వలె; 
పొంగెడు కోపంబున్‌= పొంగే కోపాన్ని; (మింగికొనంగన్‌; నీలగళున్‌= నీలకంతఠుడిని- ఈశ్వరుడిని, ఎన్ని= లెక్కించి; నిన్నున్‌; 
ఎన్నన్‌+పోలున్‌= లెక్కించదగును; అట్టి నీవు= అట్లాంటి నీవు; చాలినన్‌+కాక= సమర్థించకపోతే; పేరు= కీర్తి ఏల= ఎట్టా; 
నెగడున్‌?= వస్తుంది? 


తాత్పర్యం: క్షుద్రులకు మింగటానికి చేదుగా ఉండే హాలాహలం వలె పొంగే కోపాన్ని దిగమింగటంలో నీలకంఠుడి 
తరువాత నీవే అని చెప్పవచ్చును. అటువంటి నీవు కోపోపశమనానికి పూనుకోకపోతే నీకు పేరెట్టా వస్తుంది?” 


విశేషం: అలం: ఉపమ, పరికరాంకురం. రాజ్యభాగం లేకున్నా ధర్మరాజు యుద్దంవైపు మొగ్గకుండా ఉండటానికి సంజయుడు 
అతడిని ఆకాశం మీదకు ఎత్తేస్తున్నాడు. వట్టి పొగడ్తలకు ఉబ్బిపోయేవాడు కాడు ధర్మరాజు. హాలహలము భంగి. బొంగెడు 
కోపంబు - అలంకారం ఉపమ. ఈశ్వరుడికి నీలగళ శబ్దం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరాంకురం. 


చ. అనవుడు. బాండురాజతనయాగ్రణి సంజయుమోము. జూచి యి 

ట్లను; 'నది యెల్ల నీ పలికినట్టిద; ధర్మువులట్ల యుండి బో 

ధను లరయంగ వచ్చిన నధర్మములై చెడు. గొన్ని ధర్మ వ 

ర్తనములు గాక తోంచి తుది ధర్మములై చను. గొన్ని కర్మముల్‌. 334 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని సంజయుడు అనగానే; పాండురాజ తనయ+అ(గ్రణి= పాండురాజు యొక్క కొడుకులలో 


పెద్దవాడు ధర్మరాజు; సంజయు మోమున్‌= సంజయుడి ముఖం; చూచి; ఇట్టు+అనున్‌; అది ఎల్లన్‌= నీవు చెప్పినదంతా; నీ 
పలికిన+అట్టిది+అ= నీవు చెప్పినట్లే నీ మాట యథార్థమే; కొన్ని(కర్మములు)= కొన్ని పనులు; ధర్మువులు+అట్టు+అ+ఉండి= 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మాలవలెనే పైకి కనిపించి; బోధనులు= తెలిసినవాళ్ళు; అరయంగన్‌+వచ్చినన్‌= పరిశీలించవస్తే; అధర్మములు+ఐ; చెడున్‌= 
పోతాయి; కొన్ని కర్మముల్‌; ధర్మ వర్తనములు+కాక+తోంచి= ధర్మాలవలె అనిపించక; తుదిన్‌= చివర; ధర్మములు+ఐ+చనున్‌= 


ధర్మాలయి ఒప్పుతాయి. 


తాత్సర్యం: అని సంజయుడు అనగానే, ధర్మరాజు సంజయుడి ముఖంవైపు చూచి ఇట్టా అన్నాడు.” అదంతా నీవు 
చెప్పినట్లే కొన్ని పనులు పైకి ధర్మాలవలె కనిపించి, తెలిసినవాళ్ళు పరిశీలిస్తే ధర్మాలు కాకుండా పోతాయి. మరికొన్ని 
పనులు ధర్మాలవలె మొదట అనిపించక చివరకు ధర్మాలయి ఒప్పుతాయి. 


విశేషం: నేను యుద్దం చేస్తా ననటం పైకి అధర్మం వలె తోచవచ్చును. కాని, తెలిసిన వాళ్ళెవరైనా రాజ్యభాగం లేకపోతే 

నేను యుద్దానికి దిగటం ధర్మమే అని చెపుతారు-' అని ధర్మరాజు అభిప్రాయం. తరువాతి వచనంలో ఈ అభిప్రాయం 

స్పష్టపడుతుంది. 

వ. కావున నన్ను దూజందలంచితేని నా చేయునది ధర్మం బధర్మంబని నిరూపించి మణి దూటుము; కోపంబు 
నివారింపం దగు; నహింసయ యుత్రమధర్మం బగు; నట్లయినను వంశదూషకులును, లోకకంటకులును 
నగు పాపాత్ముల నిర్మూలంబుగా( జెజుచుట ధర్మంబని పెద్దలచేత విందు; మది యట్లుండె; సంగ్రామంబు 
రాజులకు ధర్మం బవుంగాదని నీవచెప్పు; మట్లుంగాక యిది కర్తవ్యం బిది యకర్తవ్యం బని మనల శాసింప 
వాసుదేవుండు గలండు; మన కీ వితర్మం బేటికి? నితండు ధర్మాధర్మవిదులకు గురుండు, కార్యాకార్య 
నిరూపకులకు శిక్షకుం, డుచితానుచితజ్ఞులకు6 బ్రదర్శకుం; డితని పంపునంగాదె యదు భోజాంధక వృష్లి 
సృంజయ కేకయ ప్రభృతి భూపతి ప్రకరంబు ప్రశస్త పథంబునం బ్రవర్తిల్లుచున్నయది; విశేషించి మాకు నితని 
బుద్దియ సమస్త పురుషార్ధమ్ములకు మూలం బగుట నితని వచనం బవశ్యంబు నలంఘనీయం' బనిన విని 
జనార్జనుండు సంజయున కిట్లనియె. 335 


ప్రతిపదార్థం: కావునన్‌, నన్నున్‌; దూజన్‌+తలంచితి(వి)+ఏనిన్‌= నిందించాలనుకొంటే; నా చేయునది= నేను చేసేది; 
ధర్మంబు+అధర్మంబు+అని నిరూపించి= ధర్మమో అధర్మమో నిరూపించి; మణి దూజుము= మరీ నిందించుము; కోపంబు; 
నివారింపన్‌+తగున్‌= విడనాడటం ఉచితం; అహింస+అ= అహింసే; ఉత్తమ ధర్మంబు+అగున్‌= పరమ ధర్మం అవుతుంది; 
అట్టు+అయినను= అయినప్పటికీ; వంశ దూషకులును= వంశానికి చెడ్డపేరు తెచ్చేవాళ్ళూ; లోక కంటకులునున్‌= లోక 
బాధకులూ; అగు పాప+ఆత్ములన్‌= అయిన దుర్మార్గులను; నిర్మూలంబు+కాన్‌+చెటుచుట= మొదలంటా చెరచటం; 
ధర్మంబు+అని; పెద్దలచేతన్‌; విందుము; అది+అట్టు+ఉండెన్‌; సం[గ్రామంబు= యుద్దం; రాజులకున్‌; ధర్మంబు; 
అవును+కాదు+అని, నీవు+అ, చెప్పుము, అట్టున్‌+కాక= అదీకాక; ఇది; కర్తవ్యంబు= చేయదగినది; ఇది; అకర్తవ్యంబు+అని= 
చేయదగనిది అని; మనలన్‌; శాసింపన్‌= ఆజ్ఞాపించటానికి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; కలండు; మనకున్‌, ఈ వితర్కంబు+ 
ఏటికిన్‌= ఈ సంశయం ఎందుకు?; ఇతండు; ధర్మ+అధర్మ విదులకున్‌= ధర్మాధర్మాలు తెలిసినవాళ్ళకు; గురుండు= పెద్ద; 
కార్య+అకార్య నిరూపకులకున్‌= చేయదగిన, చేయదగని వాటిని నిర్లయించేవారికి; శిక్షకుండు= గురువు; ఉచిత+అనుచితజ్ఞులకున్‌= 
మంచిఏదో చెడ్డఏదో తెలిసిన వారికి; ప్రదర్శకుండు= విశదీకరించేవాడు; ఇతని పంపునన్‌+కాదె= ఇతడి ఆజ్ఞచేతకదా; యదు 
భోజ+అంధక వృష్టి సృంజయ, కేకయ, (ప్రభృతి, భూపతి, ప్రకరంబు= యదువులూ, భోజులూ, అంధకులూ, వృష్ణులూ, 
సృంజయులూ, కేకయులూ మొదలుగా గల రాజుల సమూహం; (ప్రశస్త పథంబునన్‌= సన్మార్గంలో; (ప్రవర్తిల్లుచున్‌+ ఉన్నఅది= 
నడుస్తున్నది; విశేషించి= ముఖ్యంగా; మాకున్‌= మాకు; ఇతని బుద్ది+అ= ఇతడి తెలివే; సమస్త పురుషార్థమ్ములకున్‌= ధర్మార్థ 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 131 


కామమోక్షాల కన్నింటికీ; మూలంబు+అగుటన్‌= పునాది అవటంచేత; ఇతని వచనంబు= ఇతడి మాట; అవశ్యంబున్‌= తప్పక; 
అలంఘనీయంబు= దాటరానిది; అనినన్‌; విని; జనార్హనుండు= కృష్ణుడు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కాబట్టి నన్ను నిందించాలనుకొంటే నేను చేసేది ధర్మమో, అధర్మమో నిర్ణయించి మరీ నిందించుము. 
కోపం విడనాడవలసిందే. అహింసే పరమధర్మం. అయినా వంశానికి చెడ్డపేరు తెచ్చేవాళ్ళూ, లోకానికి బాధకలిగించేవాళ్ళూ 
అయిన దుష్టులను మొదలంటా చెరచటం ధర్మమని పెద్దలవలన వింటాం. అది అట్లా ఉండనీ. యుద్దం రాజులకు 
ధర్మం అవునో కాదో నీవే చెప్పుము. అదీకాక ఇది చేయదగింది, ఇది చేయదగనిది అని మనలను ఆజ్ఞాపించటానికి 
శ్రీకృష్ణ డున్నాడు, మన కీ సంశయం ఎందుకు? ఇతడు ధర్మాధర్మవేత్తలకు పెద్ద. కార్యాకార్య నిర్దాయకులకు 
గురువు. ఉచితానుచితాలు తెలిసినవాళ్ళకు విశదీకరించేవాడు. ఇతడి ఆజ్ఞచేతనేకదా యదు భోజాంధక వృష్టి 
సృంజయ కేకయాదులైన రాజుల సమూహం సన్మార్గంలో నడుస్తున్నది. ముఖ్యంగా మాకు ఇతడి తెలివే ధర్మార్థ 
కామమోక్షాల కన్నింటికీ మూలాధారం అవటంచేత ఇతడి మాట మాకు తప్పక అనతి(క్రమణీయం-' అనగా విని 
శ్రీకృష్ణుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: 1. ధర్మజుడు సంజయుడి వాదనను మెత్తగా కుశలంగా ఖండిస్తున్నాడు. మొదట ధర్మజుడు చేసే యుద్ద ప్రయత్నం 
అతడి ప్రవర్తనకు తగినదా కాదా అన్నది (ప్రస్తుత సమస్య కాదన్నాడు. అది ధర్మమా? అధర్మమా? అన్నది అసలు సమస్య 
అన్నాడు. దానిని ముందుగా నిర్ణయించి తనను సహేతుకంగా నిందించుమని హెచ్చరిక చేశాడు. అంటే సంజయుడి వాదానికి 
సరైన భూమిక లేదనీ, అ(ప్రస్తుతమనీ, అనవసరమనీ తేల్చిచెప్పాడు. 


2. సంజయుడు ధర్మాన్నే ప్రాతిపదికగా తీసికొంటే- వంశకంటకులనూ, లోక కంటకులనూ, పాపాత్ములనూ సమూలంగా 
సంహరించటం ధర్మం- అనే కొలమానంతో ధర్మజుడి యుద్ధం ధర్మమా? అధర్మమా? నిశ్చయించుమన్నాడు. యుద్దం 
రాజులకు ధర్మమా? అధర్మమా? నిశ్చయించుమన్నాడు. 


3. అయితే ధర్మరాజుకు సంజయుడు చెప్పిన ధర్మం ఉచితమా? క్షత్రియధర్మం ఉచితమా? అని తేల్చిచెప్పదగిన పరమ 
ధర్మవిదుడూ, ఉత్తమ న్యాయవిదుడూ శ్రీకృష్ణుడని నిర్దేశించాడు. ఇప్పుడు సంజయుడొకపక్షం. ధర్మజుడో పక్షం. న్యాయాధికారి 
శ్రీకృష్ణుడు. (సంపా) 


4. సంజయ ధర్మరాజుల మాటలు వింటూ ఇప్పటివరకూ మౌనంగా ఉన్న శ్రీకృష్ణుడు ధర్మరాజు తన పేరెత్తగానే మాటాడటానికి 
ఉప(క్రమిస్తున్నాడు. 
ఉ. “పాండుతనూజకోటికి శుభం బెడం గోరుదు నెప్పు; నాంబికే 

యుండును బుత్త పొత్త మహిమోజ్జ్వలు( డక్కట చేటు మేలె యం 

ఈ ఆ 

చుండుదు; నట్లుగాక తెలివొంది యతం డిట వీరి. దేర్ప(యగా 

నిండుమనంబుతో. బనిచె ని న్నని దీనికి. బ్రీతి( బొందితిన్‌. 336 
ప్రతిపదార్థం: ఎవ్లున్‌= ఎప్పుడూ; పాండు తనూజ కోటికిన్‌= పాండవుల సమూహానికి; శుభంబు= మేలు; ఎడన్‌= హృదయంలో; 


కోరుదున్‌= ఆకాంక్షిస్తాను; ఆంబికేయుండును= ధృతర్మాష్టుడు కూడా; పుత్ర పౌత్ర మహిమ+ఉజ్ఞ్వలు(డు= కొడుకుల, 
మనుమల గొప్పతనంతో (ప్రకాళశించేవాడు; అక్కట= అయ్యో; చేటు= అశుభం; మేలు+ఎ= మంచిదా; అంచున్‌+ఉండుదున్‌= 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంటూ ఉంటాను; అట్టు+కాక= ఎవరికీ అశుభం కాకుండా; అతండు= ఆ ధృతర్మాష్టుడు; తెలివి+ఒంది= జ్ఞానం కలిగి; 
వీరిన్‌= పాండవులను; తేర్చంగాన్‌= ఓదార్భటానికి; నిన్నున్‌; నిండు మనంబుతోన్‌= నిండు మనస్సుతో; ఇటన్‌= ఇక్కడికి; 
పనిచెన్‌+అని= పంపాడని; దీనికిన్‌; (ప్రీతిన్‌+పొందితిన్‌= సంతోషించాను. 


తాత్సర్యం: 'నేను ఎప్పుడూ పాండవులకు హృదయంలో మేలు ఆకాంక్షిస్తూ ఉంటాను. ధృతరాష్టుడు కూడా 
కొడుకుల మనుమల కలిమి అనే గొప్పతనంతో (ప్రకాశించేవాడు. పాపం, అతడికి అశుభం మంచిదా అంటూ 
ఉంటాను. అట్లా ఎవరికీ అశుభం కాకుండా ధృతరాష్ట్రుడు జ్ఞానం తెచ్చుకొని పాండవులను ఓదార్భటానికి నిన్ను 
నిండుమనస్సుతో ఇక్కడికి పంపాడని దీనికి సంతోషించాను. 


ఆ. నీవు నుచితవృత్తి నెయ్యంబు, ధర్మంబు । వినయ మొప్ప దెలిపి, వీరు శాంతి. 
బొందునట్టి భంగి పొసంగం బల్కుటయును । నాకు సమ్మదం బొనరె నిపుడు. 337 


ప్రతిపదార్థం: నీవున్‌= నీవు కూడా; ఉచిత వృత్తిన్‌= సముచితంగా; నెయ్యంబు= స్నేహమూ; ధర్మంబు= ధర్మమూ; 
వినయము= మర్యాదా; ఒప్పన్‌= ఒప్పేవిధంగా; తెలిపి= చెప్పి; వీరు= పాండవులు; శాంతిన్‌+పొందు+అట్టి భంగి= శాంతించే 
విధం; పొసంగన్‌= కలిగేటట్లు; పల్కుటయును= మాటలాడటం కూడా; నాకున్‌; ఇపుడు; సమ్మదంబు= సంతోషం; ఒనర్చెన్‌= 
కలిగించింది. 


తాత్సర్యం: నీవుకూడా సముచితంగా స్నేహమూ, ధర్మమూ, మర్యాదా ఒప్పేటట్టు చెప్పి వీరు శాంతించే మార్గం 
ఏర్పడే విధంగా మాటాడటం కూడా నాకు ఇప్పుడు సంతోషం కలిగించింది. 


అ. అనఘ! యిట్టు లంతయును దలంపం గడు । నెనసినట్టు లుందెనేని వింటె? 
పాండవాగ్రజన్ము పలుకుల చందంబు । సూడ సంధి లేని చొప్పు దోంచె. 338 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఇట్టులు= ఈ విధంగా; అంతయును= అంతా; తల(పన్‌= ఆలోచించగా; కడున్‌= 

మిక్కిలి; ఎనసిన+అట్టులు+ఉండెన్‌+ఏనిన్‌= పొందుపడినట్టు ఉన్నప్పటికీ; వింటివి+ఎ?= విన్నావా?; పాండవ+అ(గ్రజన్ము 
యట £9 

పలుకుల చందంబు= ధర్మరాజు మాటలతీరు; చూడన్‌= చూడగా; సంధి లేని చొప్పు= సంధి లేని విధం; తోణెన్‌= 

స్ఫురించింది. 


తాత్పర్యం: పాపరహితుడా, సంజయా! ఈ విధంగా అంతా చూడగా ఎంతో పొందుపడినట్టు ఉన్నప్పటికీ విన్నావు 
కదా! ధర్మరాజు మాటలతీరు చూస్తే సంధి కుదరని వైనం స్ఫురిస్తున్నది. 


క. అది యట్టిద; సంధానము । దుది నెమ్మెయి( గల్లు? నెట్లు దుర్యోధను డు 
నృదుండు; ధృతరాష్ట్రభూవిభు 1 హృదయంబు తెటంగు గొంత యెబజుంగుదుము కదా! 339 


ప్రతిపదార్థం: అది+అట్టిది+అ= అది అంతే- ధర్మరాజు అభిప్రాయం సరిఅయినదే; సంధానము= సంధి; తుదిన్‌= చివర 
జరగవలసినవన్నీ జరిగాక; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; కల్లున్‌?= సిద్దిస్తుంది; దుర్యోధను(డు; ఎట్టున్‌= ఎటు చూసినా; 
ఉన్మదుండు= ఉన్మత్తుడు, మహాగర్వి; ధృతరాష్ట్ర భూవిభు, హృదయంబు= ధృతరాష్ట్ర మహారాజు మనోరీతి; కొంత= కొంచెం; 
ఎణుంగుదుము కదా!= మనకు తెలుసుకదా! 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 133 


తాత్సర్యం: అది అంతే, ధర్మరాజు అభిప్రాయం సరియైనదే. జరుగవలసిన వన్నీ జరిగాక సంధి ఎట్టా 
పొసగుతుందయ్యా? ఎటు చూసినా దుర్యోధనుడు మహాగర్వి, ధృతరాష్ట్ర మహారాజు హృదయం మనకు కొంచెం 


తెలుసుకదా! 


క. ఆ రాజు సేయు నెయ్యము । గారామును జెప్పె దీవు గడు దీపులుగా 

వీరు దమ పాలు వడయక । నేరిమి మాటలన తీర నేర్తురె చెపుమా! 340 
ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ ధృతరాష్టుడు; చేయు= చూపే; నెయ్యమున్‌= స్నేహమూ; గారామును= ఆదరమూ; ఈవు= 
నీవు; కడున్‌+తీపులు+కాన్‌= ఎంతో మధురంగా; చెప్పెదు(చెప్పెదవు)= చెపుతావు; వీరు= పాండవులు; తమ పాలు= తమ 
భాగం; పడయక= పొందకుండా; నేరిమి మాటలన్‌+అ= చతురవచనాలతోటే; తీరన్‌+నేర్తురె= సంతృప్తిపడగలరా? చెపుమా= 
చెప్పుము. 


తాత్సర్యం: ఆ రాజు ధృతరాష్టుడు చూపే స్నేహమూ, ఆదరమూ నీవు ఎంతో మధురంగా చెపుతావు. వీరు 
తమరాజ్యభాగం పొందకుండా వట్టి చతుర వచనాలతోటే తృప్తి పొందుతారా? నీవే చెప్పుము. 


ఉ. వీరలు పెద్ద ద్రవ్వ, కొకవెంట నొడంబడి, తేటి శాంతులై 
కౌరవకోటి( గూడి మనంగా మది గోరుట పెంపు. దాల్మియుం, 
గారుణికత్వముం దగవు( గాదె? జగంబున పాడి6 దండ్రిపా 
లీరని తెంపు సేసి పయినెత్తిన నెత్తిరిగాక ద్రోహమే? 341 


ప్రతిపదార్థం: వీరలు= పాండవులు; పెద్ద (త్రవ్వక= జరిగినవన్నీ ఎక్కువగా (త్రవ్వుకోకుండ; ఒకవెంటన్‌+ఒడంబడి= ఏదో ఒక 
పద్దతికి అంగీకరించి; తేటీ= ఊరట చెంది; శాంతులు+ఐ= ఉపశమించినవారయి; కౌరవ కోటిన్‌= కౌరవుల సమూహంతో; 
కూడి= కలిసి; మనంాన్‌= (బ్రదకటానికి; మదిన్‌= మనస్సులో; కోరుట; పెంపున్‌= గొప్పతనమూ; తాల్మియున్‌= ఓరిమీ; 
కారుణికత్వమున్‌= కనికరమూ; తగవున్‌= న్యాయమూ; కాదె?= కాదా?; జగంబున పాడిన్‌= లోకధర్మం ప్రకారం; తండ్రి 
పాలు= తమ తండ్రి భాగం; ఈరు+అని= ఇవ్వరని; తెంపు+చేసి= తెగించి; పయిన్‌+ఎత్తినన్‌+ఎత్తిరి+కాక= మీదపడితే 
పడతారు (దండెత్తితే దండెత్తుతారు); (ద్రోహమే?= అది (ద్రోహ మవుతుందా? 


తాత్సర్యం: పాండవులు పూర్వం జరిగినవన్నీ పెద్దగా (త్రవ్వుకోకుండా ఏదో ఒక పద్దతికి అంగీకరించి ఊరట చెంది 
శాంతం వహించి కౌరవులతో కలిసి బ్రదకటానికి అంగీకరించారంటే, అది గొప్పతనమూ, ఓరిమీ, కనికరమూ, 
ధర్మమూ కాదా? లోకాచారాన్ని బట్టి తమతండ్రి భాగం వారు ఇవ్వటం లేదని తెగించి దండెత్తితే దండెత్తుతారు, 
అది [ద్రోహ మెట్టా అవుతుంది? 
క. విను మవమానము పడి యి । ట్లునికి బడయు పొగడు కంటె, నుజ్జ్వలులై మా 

ర్కొనిన నది లెస్స; యెట్లయి । నను వీరికి. బోటు మేలు నాకుం జూడన్‌. 342 


ప్రతిపదార్థం: వినుము; అవమానముపడి= పరాభవం పొంది; ఇట్టు+ఉనికిన్‌= ఇట్టా ఉండటం చేత; పడయు పొగడు కంటెన్‌= 
పొందే పొగడ్తకన్నా; ఉజ్జలులు+ఐ= (ప్రకాశించే వారయి; మార్కొనినన్‌= ఎదుర్కొంటే; అది లెస్స= అది మంచిది; నాకున్‌+చూడన్‌= 
నా దృష్టిలో; ఎట్టు+అయినను= ఎట్టా అయినా; వీరికిన్‌= పాండవులకు; పోటు= యుద్దం; మేలు= మంచిది. 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సంజయా! వినుము. పరాభవం పొంది ఇట్టా దీనంగా ఉండటం వలన కలిగే పొగడ్తకన్నా, తేజస్సులై 
ఎదుర్కొంటే, అది మంచిది. నాకు చూడగా ఎట్టా అయినా వీరికి యుద్దమే మంచిది. 


వ. “సంగ్రామంబు రాజులకు ధర్మం బవుంగాదని నీవ చెప్పుమని యుధిష్టిరుండు నిన్నడిగెగదా! ద్విజాతులకు 

యజన యాజనాది కర్మ కరణ విభాగంబు ధర్మశాస్తాచార్యులు విధించునప్పుడు రాజు లిచ్చువారు గాని, 
ఆడో శు 

వేండుకొనువారు గారని చెప్పుట సకలలోక ప్రసిద్దంబు; సర్వ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనంబు సేయునట్టి 

6 [సమస అ 

రాజులు దార నిజధర్మంబు వదలుదురా? యదియునుంగాక; పాడితోడి యారనంబునం దమకు( గల 

కలిమి యనుభవించుచు సత్సథంబున నడచుచుండ(, ద మ్మొరు లన్యాయంబు సేసినయప్పటికిం గదా 

యీ శస్తాస్తధర్మంబు లింద్రాదులగు పెద్దలు గావించిరి; నీ చెప్పెడి ధర్మంబులు కౌరవులకుం జెప్పవలవదా? 

ఆతా న ల 
వారలు గదా మీ6 దెటుంగక కొటి(తనుటుకులై చెడు తెరువునం బోయెడువా' రని పలికి మజియు నిట్లనియె. 
343 


ప్రతిపదార్థం: సంగ్రామంబు= యుద్దం; రాజులకున్‌; ధర్మంబు; అవును+కాదు+అని; నీవు+అ; చెప్పుము; అని; యుధిష్టిరుండు= 
ధర్మరాజు; నిన్నున్‌+అడిగెన్‌+కదా!; ధర్మ శాస్త్ర+ఆచార్యులు= ధర్మశాస్త్ర గురువులు; ద్విజాతులకున్‌= (బ్రాహ్మణ క్షత్రియ 
వైశ్యులకు; యజన యాజన+ఆది కర్మ కరణ విభాగంబున్‌= యజ్ఞం చేయటం, చేయించటం మొదలయిన పనుల చేతల 
విభజనను; విధించు+అప్పుడు= విధించేటప్పుడు; రాజులు; ఇచ్చువారు+కాని; వే(డుకొనువారు కారు+అని= ఇచ్చేవాళ్ళేకాని 
పుచ్చుకొనేవాళ్ళు కారని; చెప్పుట; సకల లోక (ప్రసిద్దంబు= ఎల్ల లోకాలలోనూ ప్రసిద్దమయినది; సర్వ వర్ష+ఆశ్రమ ధర్మ 
పరిపాలనంబు= (బ్రహ్మ క్షత్రియ వైశ్యులనే ఎల్ల వర్ణాశ్రమ ధర్మాలనూ కాపాడటం; చేయు+అట్టి రాజులు= చేసే క్షత్రియులు; 
తారు+అ= తామే; నిజ ధర్మంబున్‌= తమధర్మాన్ని; వదలుదురు+ఆ?= విడిచిపెడతారా?; అదియునున్‌+కాక; పాడితోడి+ 
ఆర్జవంబునన్‌= న్యాయయుక్తమైన సంపాదనతో, తమకున్‌+కల, కలిమి= తమ కున్న సంపద; అనుభవించుచున్‌; సత్‌+ 
పథంబునన్‌= సన్మార్గంలో; నడచుచున్‌+ఉండన్‌= నడుస్తూ ఉండగా; తమ్మున్‌; ఒరులు= ఇతరులు; అన్యాయంబు+చేసిన+ 
అప్పటికిన్‌+కదా= అన్యాయం చేసినప్పటికి కదా; ఈ శస్ర్ర+అస్ర ధర్మంబులు= ఈ శ[స్తాల అ(స్తాల ధర్మాలు; 
ఇం(ద్ర+ఆదులు+అగు పెద్దలు= ఇంద్రుడూ మొదలైన పెద్దలు; కావించిరి= చేశారు; నీ చెప్పెడి ధర్మంబులు= నీవుచెప్పే 
ధర్మాలు; కౌరవులకున్‌; చెప్పన్‌+వలవదా?= చెప్పవద్దా?; వారలు+కదా; మీ(దు+ఎణఖుంగక= రాగలదానిని ఎరుగక; కొణంతన్‌+ 
ఉటుకులు+ఐ= ఉరికంబం మీదికి ఉరికే వారయి (అకార్యాలు చేసే వాళ్ళయి); చెడు+తెరువునన్‌+పోయెడు, వారు= 
అపమార్గంలో నడిచేవాళ్ళు; అని పలికి; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'యుద్దం క్షత్రియులకు ధర్మం అవునా కాదా నీవే చెప్పుము” అని ధర్మరాజు నిన్ను అడిగాడు కదా! 
(బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు యజ్ఞం చేయటం, చేయించటం మొదలయిన పనుల విభజన ధర్మశాస్త్ర గురువులు 
విధించేటప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు గాని పుచ్చుకొనేవాళ్ళు కారని చెప్పటం సర్వజగత్రసిద్దమైన విషయం కదా! 
ఎల్ల వర్ణాశ్రమ ధర్మాలనూ కాపాడవలసిన రాజులు తామే తమధర్మాన్ని విడిచిపెడతారా? అదీకాక న్యాయార్దనతో 
తమకు కల సంపద ననుభవిస్తూ సన్మార్గంలో నడుస్తూంటే, తమ కెవరైనా అపకారం చేసినప్పుడు ఉపయోగపడటానికి 
కదా ఈ శస్తాస్తాల ధర్మాలు ఇంద్రుడూ మొదలైన పెద్దలు నిర్ణయించారు? నీవు చెప్పే ధర్మాలు కౌరవులకు 
చెప్పవద్దా? వాళ్ళు కదా రాబోయేది తెలిసికొనక అకార్యాలు ఆచరిస్తూ అపమార్గంలో నడిచేవాళ్ళు' అని పలికి ఇంకా 
ఇట్టా అన్నాడు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 135 


క  “నెట్టన సభలో వేవుర । కట్టెదుర నరాతితనము గా కెంతయు వా 

రెట్టితులువలో! ద్రౌపది | నట్టులు పటిచెడిదె! జూదమాడరె యెందున్‌?' 344 
ప్రతిపదార్థం: నెట్టన= బరితెగించి; సభలోన్‌; వేవుర కడు+ఎదురన్‌= వేయిమంది ఎట్టఎదుట; ఎంతయున్‌+అరాతి తనము+కాక= 
మిక్కిలి శత్రుత్వం(పోకిరితనం) కాకపోతే; వారు; ఎట్టి తులువలో= ఎటువంటి దుర్మార్లులో; (ద్రౌపదిన్‌; అట్టులు= ఆ విధంగా- 
పైకి చెప్పరాని రీతిగా; పటీచెడిదె= అవమానించటమా; ఎందున్‌= ఎక్కడా; జూదము+ఆడరె?= జూదం ఆడరా?- ఇట్టా 


ఆడతారా? అని భావం. 


తాత్సర్యం: 'సభలో వేయిమంది ఎట్టయెదుట తెగించి, మిక్కిలి పోకిరితనం కాకపోతే, వాళ్ళు ఎటువంటి దుర్మార్లులో 
ద్రౌపదిని ఆ విధంగా అవమానిస్తారా? ఎక్కడా జూదం ఆడరా? ఎవరైనా ఇట్లా చేశారా? 


విశేషం: ఈ పద్యంలో తిక్కన వాక్య విన్యాసం గమనించదగింది + . . . వేవుర కట్టెదుర ద్రౌపది నట్టుల పటిీచెడిదె' అనే 
వాక్యం నడుమ'అరాతి తనముగా కెంతయు వారెట్టి తులువలో' అనే వాక్యం చొప్పించబడింది. ఇటువంటి రచన కోపావేశాన్ని 
సూచిస్తుంది. ద్విత్వ ప్రాసాక్షరం కోపోద్రేకాన్ని వ్యంజింపజేస్తున్నది. 
వ. అనవుడు సంజయుండు 'దేవా! నీ చిత్తంబున నిడి దీని నింత కొనయాడినం గర్జం బొడ(గూడునే? యనిన 
వాసుదేవుం డిట్లనియె. 345 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; సంజయుండు; దేవా! నీ చిత్తంబునన్‌= నీ మనస్సులో; ఇడి= పెట్టుకొని; దీనిన్‌= ఈ 
విషయాన్ని; ఇంత కొనియాడినన్‌= ఇంతగా పట్టించుకొంటే; కర్ణంబు+ఒడన్‌+కూడునే= కార్యం సఫలం అవుతుందా?; 
అనినన్‌= అని అనగా; వాసుదేవుండు= కృష్ణుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కృష్ణుడనగానే సంజయుడు 'దేవా! ఈ విషయాన్ని నీ మనస్సులో పెట్టుకొని ఇంతగా పట్టించుకొంటే 
కార్యం సఫల మవుతుందా?' అని అనగా, కృష్ణుడు ఇట్టా అన్నాడు. 


నిశేషం: పూర్వం కౌరవులు చేసిన దుర్లయాలన్నీ ఇప్పుడు తడవుతూ శ్రీకృష్ణుడు మాటాడటం వలన సంధికార్యం భగ్నమవుతుందని 
సంజయుడి భయం. కాని కృష్ణుడు ఆగక అవన్నీ ఏకరువు పెట్టుతున్నాడు. సంధి కాకూడదనే అతడి ఉద్దేశం. 
ఉ. 'అత్తతి భీష్మముఖ్యులగు నచ్చటి వృద్ధజనంబు లెల్ల నో 

రెత్తక యూరకుండిరి మహీశ్వరుచిత్త మెటుంగకున్న్మి(; దా 

నొత్తి కుమారులం గినియనోప(డ; యక్కట! మాన్వం గన్న నా 

చిత్తమ కాదు; లోకముల చిత్తము లెల్లను సంతసింపవే? 346 
ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయంలో (ద్రౌపదిని అవమానించేటప్పుడు; భీష్మ ముఖ్యులు+అగు= అచ్చటి వృద్దజనంబులు+ 
ఎల్లన్‌= భీష్ముడూ మొదలయిన అచటి పెద్దలందరూ; మహీ+ఈశ్వరు చిత్తము+ఎణుంగక+ఉన్కిన్‌= రాజాయొక్క(ధృతరాప్ట్రుడి) 
అభిప్రాయం తెలియకపోవటం చేత; నోరు+ఎత్తక ఊరక+ఉండిరి= నోరు మెదపకుండా ఊరుకొన్నారు; తాను= ధృతరాష్ట్రుడు; 
కుమారులన్‌= కొడుకులను; ఒత్తి,కినియన్‌+ఓప(డు+అ= గట్టిగా కోపపడలేడు; అక్కట!;=అయ్యో!; మాన్పన్‌+కన్నన్‌= 
ధృతరాష్ట్రుడు వారించగలిగితే; నా చిత్తము+అ కాదు= నామనస్సే కాదు; లోకముల చిత్తములు+ఎల్లనున్‌= లోకుల మనస్సులన్నీ; 


సంతసింపవే?= సంతోషించవా? 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ద్రౌపదిని కౌరవు లవమానించేటప్పుడు భీష్ముడూ మొదలైన అక్కడి పెద్దలందరూ ధృతరాష్ట్ర మహారాజు 
అభిప్రాయం తెలియకపోవటం చేత నోరు మెదపకుండా ఊరుకొన్నారు. ఆ ధృతరాష్ట్రుడు కొడుకులను కోపపడలేడు. 
అయ్యో! అతడే కనక వాళ్ళను వారించగలిగితే, నా మనస్సే కాదు, లోకుల మనస్సులన్నీ సంతోషపడవా? 


విశేషం: కౌరవ పాండవ విభేదమూలాన్ని శ్రీకృష్ణు డీపద్యంలో వివేచించాడు. తండ్రి మనసు తెలియక నోరు మెదపలేని 
పాండవులను, కౌరవులు అవినీతులై అవమానాల పాలు చేస్తుంటే వారిని వారించలేక అధర్మానికి ఆసట బాసటగా నిలిచిన 
ధృతర్మాష్టుడే అన్ని పాపాలకు మూలహేతువనీ, బాధ్యుడనీ శ్రీకృష్ణుడు నిర్ణయించి చెప్పాడు. ఆ రాజు కొడుకులను వారించి 
ఉంటే భగవంతుడైన శ్రీకృష్ణుడూ, అన్ని లోకాలూ హర్షించి ఉండేవి అని చెప్పి, ఇప్పు డా ఇరువురూ ధృతర్మాష్ట్రుడిని 
గర్హిస్తున్నారని ధ్వనింపజేశాడు కృష్ణుడు! (సంపా) 
ఉ. తిట్టులంబోయి యక్కొలువు తే(కువ వారలలోని కింతి. దా 

నట్టులు దుస్పసేను. డదయాక్ళతి ముందల వట్టి యీడ్వంగా 

నెట్టు సహించె మామ? సతి యేడు టెలుంగున కెట్టు లోర్టె? నీ 

ను చొ 

పట్టున సేమ మారయంగ6 బంచుట కెట్టులు నేర్దె. గ్రమ్మణన్‌? 347 


ప్రతిపదార్థం: దుస్ససేనుడు= దుళ్ళాసనుడు; తిట్టులన్‌+పోయి= తిట్లతో పోయి; ఆ+కొలువు తే(కువ వారలలోనికిన్‌= ఆ 
సభలోని మిగుల ధైర్యపరులైన గారవార్హులమధ్యకు; ఇంతిన్‌= (స్రీని- ద్రౌపదిని; తాను; అట్టులు= ఆ విధంగా; అదయ+ 
ఆకృతిన్‌= నిర్జాక్షిణ్య రూపంతో; ముందు+తల+పట్టి+ఈడ్వంగాన్‌= తలముందటి జుట్టు పట్టుకొని ఈడ్వగా; మామ= 
pA (2) య (5) 
ధృతరాష్ట్రుడు; ఎట్టు సహించెన్‌= ఎట్టా ఓర్చుకొన్నాడు; సతి= పతివ్రతయొక్క; ఏడ్పు+ఎలుంగునకున్‌= రోదన స్వరానికి; 
ఎట్టులు+ఓర్చెన్‌= ఎట్లా సహించాడు; ఈ పట్టునన్‌= ఈ సమయంలో; (క్రమ్మణన్‌= మళ్ళీ; సేమము+ఆరయంగన్‌= క్షేమం 
అ (36) (2) oa 

తెలిసికొనటానికి; పంచుటకున్‌= పంపటానికి; ఎట్టులు నేర్చెన్‌?= ఎట్లా నేర్పాడు? 


తాత్సర్యం: దుశ్శాసనుడు తిట్లతోపోయి ఆ సభలో ఉన్న పెద్దల మధ్యకు [ద్రౌపదిని ఆ విధంగా నిర్దాక్షిణ్యంతో 
ముందటి జుటుపటుకొని ఈడుసుంటే మామ ధృతరాష్టుడు ఎట్లా సహించాడు? పతివ్రత రోదన ధ్వనికి ఎటా 

లు లు జాం లు ట్‌ి య్‌. 
ఓర్పాడు? మళ్ళీ ఇప్పుడు క్షేమం తెలిసికొనటానికి దూతను పంపడానికి ఎట్లా నేర్పాడు? 


విశేషం: ధృతరాష్ట్రుడు పాండవులను మున్నీట ముంచగలడు, వారిపట్ల మొసలి కన్నీరు కార్చగలడు. అతడి (ప్రవృత్తి 
పయోముఖ విషకుంభం.. (సంపా.) 


చ. ఇది తగదంచు నడ్డపడునింతకు నేరక సభ్యులందటున్‌ 
మది మజగొన్న యట్టి యెడ మానినికిం దను దాన కాచికో 
లొదవిన దానం జేసి సభ నొచ్చెము దక్కిన బాండునందనుల్‌ 
బ్రదికిరి గాక; యయ్యెడరు రాచకొమారుల కోర్టునట్టిదే? 348 


ప్రతిపదార్థం: ఇది= ఒకస్తీని సభలోనికి జుట్టుపట్టుకొని ఈడ్వటం; తగదు+అంచున్‌= మంచిది కాదంటూ; అడ్డుపడు+ఇంతకున్‌= 
అడ్డుపడే మా(త్రానికి కూడా; నేరక= తెలియక; సభ్యులు+అందజున్‌= సభలోని వాళ్ళందరూ; మదిన్‌ మజగొన్న+అట్టి+ఎడన్‌= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 137 


మనస్సునందు మరబొమ్మవలె స్తబ్దతతో దైన్యం పొంది ఉన్న సమయంలో; మానినికిన్‌= ఆ అభిమానవతికి; తనున్‌+తాను+అ= 
తనను తానే; కాచికోలు+ఒదవినదానన్‌+చేసి= రక్షించుకొన గలగడం చేత; సభన్‌= సభయందు; ఒచ్చెము+తక్కినన్‌= 
అవమానం జరగకపోవటం వలన; పాండు నందనుల్‌= పాండవులు; టబ్రదికిరి+కాక= (బ్రదికిపోయారు కాని; ఆ+ఎడరు= ఆ 
భంగపాటు; రాచ కొమారులకున్‌= రాచబడ్డలకు; ఓర్చునట్టిదే?= సహించవలసిందా? 


తాత్సర్యం: ఆడదానిని జుట్టుపట్టుకొని సభలోని కీడ్వటం మంచిది కాదని అడ్డుపడే మా(త్రానికి చాలక సభలోని 
వాళ్ళందరూ మనస్సులలో దైన్యం పొంది ఉన్న సమయంలో పాపం ఆ మానవతి తనను తానే కాపాడుకొనగలగటం 
చేత సభలో అవమానం జరగక పాండవులు (బ్రదికిపోయారు కాని, అటువంటి భంగపాటు రాచబిడ్డలు 


సహించవలసిందేనా? 


విశేషం: కౌరవసభలో (ద్రౌపదియొక్క గౌరవం రక్షించబడటానికి తాను కారణమైనా శ్రీకృష్ణుడా విషయాన్ని పేర్కొనకపోవటంలో 
ఆయన ఉదాత్తవ్యక్తిత్వం తేటతెల్లమౌతున్నది. 


వ. సంజయా! వినవే యప్పుడు సభాసధులకుం గర్భశూలంబు లగునట్లుగాం గర్జుండు. 349 


ప్రతిపదార్థం: సంజయా!; వినవే= నీవు వినలేదా?; అప్పుడు; సభాసదులకున్‌= సభ్యులకు; కర్ల శూలంబులు+అగునట్టుగాన్‌= 
చెవులకు గ్రుచ్చుకొనేటట్టు; కర్టుండు. 
ey ac) 


తాత్సర్యం: సంజయా! నీవు వినలేదా? అప్పుడు కర్షుడు సభ్యుల చెవులకు గ్రుచ్చుకొనేటట్లు. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క “లేరిచట మగలు నీకును; । వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్‌; 
వారిజలోచన! నీపై( । గూరిమి గల మగని వెదకికొను మొరు' ననండే? 350 


ప్రతిపదార్థం: ఇచటన్‌= ఇక్కడ; నీకును; మగలు= భర్తలు; లేరు; వీరలు= నీ భర్తలనబడే ఈ ఐదుగురూ; నిన్నున్‌; 
జూదమునన్‌; ఓడి; విడిచిరి; వారిజలోచన!= ఓ పద్మాక్షీ! ద్రౌపదీ!; నీ పైన్‌= నీ మీద; కూరిమి+కల మగనిన్‌+ఒరున్‌= (ప్రేమగల 
భర్తను ఇంకొకడిని; వెదకికొనుము; అనండే= అనడా?. 


తాత్సర్యం: ఇక్కడ నీకు భర్తలు లేరు. నీ భర్త లని చెప్పబడే ఈ ఐదుగురూ నిన్ను జూదంలో ఓడిపోయి 
వదిలేశారు. అందుచేత ఓ పద్మాక్షీ! నీ మీద అనురాగం గలిగిన భర్త నింకొకడిని వెతుక్కో” అనలేదా? 


క. నరునకు నదివాజ్మయ మగు । శరమై హృదయంబు నాటి చలియింపక దు 
ర్టర వేదనం జేయంగా( । జిరకాలము, దచ్చికిత్స చేసెనె చెపుమా? 351 


ప్రతిపదార్థం: అది= కర్గుడన్న ఆ మాట; నరునకున్‌= అర్జునుడికి; వాక్‌+మయము+అగు శరము+ఐ= వా(గ్రూపమైన 
బాణమయి; హృదయంబు నాటి= మనస్సులో గ్రుచ్చుకొని; చలియింపక= ఊడిరాక; దుర్భర వేదనన్‌= సహించ శక్యం కాని 
బాధను; చేయంగాన్‌= కలిగించగా; చిరకాలమున్‌= చాలాకాలంగా; తద్‌+చికిత్స చేసెనె?= దానికి (ప్రతిక్రియ చేశాడా?; 
చెపుమా= చెప్పుము. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కర్టు డాడిన ఆ మాట అర్జునుడికి వాగ్రూపమైన బాణమై హృదయంలో నాటుకొని ఊడిరాక దుస్ఫహమైన 
బాధ కలిగించగా చాలాకాలంగా దానికి ప్రతిక్రియ చేశాడా? నీవే చెప్పుము. (ఆ కర్గుడిపై పగ దీర్చుకొనే ప్రతిక్రియ 
ఏమైనా ఇంతకాలంగా చేశాడా? అని భావం.) 


వ. మటియు దుశ్శాసనుండు 'వీర లందటును గొడ్డువోయిన వారలు; పౌరుషంబు గల మానిసి యిం దెవ్వం?' 
డనియె; నతని చెప్పినట్ల పెద్దగాలంబేని వీరల గొడ్డువోయిరి గాక, వీరిదెస వారికి నేమిఫలించె? వెండియు. 
దత్సమయంబున( బుట్టిన మాట లుగ్గడించునట్టివిగా; వీ సంధికార్యం బత్యంత దుర్హటంబని తలంచెద; 
నయినను. 352 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; దుశ్చాసనుండు; వీరలు+అందజును= వీళ్ళందరూ; గొడ్డు+పోయినవారలు= నిష్పలులు, 
పౌరుషహీనులు; పౌరుషంబు+కల మానిసి= పౌరుషవంతుడైన మనుష్యుడు; ఇందున్‌= వీరిలో - ఈ పాండవులలో; ఎవ్వండు; 
అనియెన్‌; అతని చెప్పిన+అట్టు+అ= అతడు చెప్పిన విధంగానే; పెద్ద+కాలంబు+ఏనిన్‌= ఎంతోకాలమైనా; వీరలు+అ= వీరే- 
ఈ పాండవులే; గొడ్డు+పోయిరి+కాక= నిష్పులు లయినారే కాని; వీరి దెసన్‌= వీరివలన; వారికిన్‌= కౌరవులకు; ఏమి 
ఫలించెన్‌?= ఏమి ఫలితం దక్కింది?; వెండియున్‌= ఇంకా; తద్‌+సమయంబునన్‌= ఆసమయంలో; పుట్టిన మాటలు; 
ఉగ్గడించు+అట్టివి+కావు= పైకి అనవలసినవి కావు; ఈ సంధి కార్యంబు; అత్యంత దుర్భటంబు= మిక్కిలి అసాధ్యం; దినిన్‌ః 
ఘటియింపన్‌+చేయుట= కుదర్భటం; అశక్యంబు+ అని= తరం కాదని; తలంచెదన్‌= అనుకొంటాను; అయినను= 
అయినప్పటికీ. 


తాత్పర్యం: ఇంకా దుశ్శాసనుడు “వీళ్ళందరూ - ఈ పాండవులంతా, నిష్పలులు, పౌరుషహీనులు. వీరిలో 
పౌరుషవంతుడైన మనుష్యు డెవడు? అన్నాడు. అతడు చెప్పిన రీతిగా ఎంతో కాలంగా వీళ్ళే నిష్పలులయినారే కాని 
వీరివలన వారి కేమి ఫలితం దక్కింది? ఇంకా ఆ సమయంలో పుట్టిన మాటలు పైకి అనవలసినవి కావు. ఈ 
సంధికార్యం జరగటం మిక్కిలి కష్టం. దీనిని కుదరటం అసాధ్యం అని భావిస్తున్నా. అయినా. 


విశేషం: 'వీరల గొడ్డువోయిరి గాక, వీరి దెస వారికి నేమి ఫలించె?” కౌరవులు తమకి చేసిన అన్యాయాలకు పాండవులు 
ప్రతిస్పందించి వారికి ఏదయినా (ప్రతీకారం చేసి పగదీర్చుకొని ఉంటే వారు సఫలులయినట్టు. ఇంతవరకూ అటువంటి దేమీ 
జరుగలేదు కాబట్టి పాండవులు 'గొడ్డువోయినవారే' అని శ్రీకృష్ణుడి అభిప్రాయం. 
సీ. పాండవేయుల( దగం బ్రార్థించి, యందుల । కక్కట! యేనైన నరుగుదెంచి, 

కౌరవులకు బుద్ధిగా. జెప్పి రాజ్యంబు । పాలుసేసిన, మృత్యుపాశములకుC 

దప్పరే వారలు? దగవును నేర్పును । నా మీ(ద నిలుచుట నాకు. గీడె? 

నన్ను మన్నింతు; రన్యాయంబు సొరని నా । మాటకు. దా రొడంబాటు లేక 


తే. యుండుదురి? కేరడము లాడుచుండిరేని( । గవియు పాండవ బాణాగ్ని గాదు సువ్వె, 
తమ్ము దమ లోభ మను చిచ్చు దరికొనంగం । దెగినవారయి పోదు; రింతియ తలంప. 353 


ప్రతిపదార్థం: పాండవేయులన్‌= పాండవులను; తగన్‌= ఒప్పుగా; (ప్రార్థించి= మిక్కిలి బతిమాలి; అక్కట!= అయ్యో!; 
అందులకున్‌= అక్కడికి; ఏను+ఐనన్‌= నేనయినా; అరుగుదెంచి= వచ్చి; కౌరవులకున్‌; బుద్ది+కాన్‌= బుద్దివచ్చేటట్టు; చెప్పి; 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 139 
రాజ్యంబు; పాలు+చేసినన్‌= భాగం చేస్తే; వారలు= కౌరవులు; మృత్యు పాశములకున్‌= మరణం అనే (త్రాళ్ళకు; తప్పరే?= 
తప్పిపోరా?- వారు చావు తప్పించుకోరా అని భావం; తగవును= న్యాయమూ; నేర్పును; నా మీందన్‌; నిలుచుట= ఉండటం; 
నాకున్‌; కీడు+ఎ?= అనుచితమా?; నన్నున్‌; మన్నింతురు= (కౌరవులు) ఆదరిస్తారు-నేను చెప్పినట్టు వింటారు; 
అన్యాయంబు+చొరని, నా మాటకున్‌= అధర్మయుక్తం కాని నా మాటకు; తారు= తాము, వారు-కౌరవులు; ఒడ(బాటు లేక+ 
ఉండుదురె?= అంగీకరించకుండా ఉంటారా?; కేరడములు+అడుచున్‌+ఉందురు+ఏనిన్‌= పరిహాసంతో కూడిన తిరస్కారపు 
వంకరమాటలు పలుకుతూ ఉంటే; కవియు పాండవ బాణ+అగ్ని+కాదు సువ్వె= క్రమ్ముకొనే పాండవుల బాణాలనే అగ్ని కాదు 
సుమీ; తమ లోభము+అను చిచ్చు= తమ దురాశ అనే అగ్ని; తమ్మున్‌= తమను; దరికొనంగన్‌= దహించగా; తెగినవారు+ 
అయిపోదురు= నాశనమయిపోతారు; తలంపన్‌= ఆలోచించగా; ఇంతియ= ఇంతే. 


తాత్సర్యం: పాండవులను ఒప్పేటట్టు బతిమాలి, అయ్యో! అక్కడికి నేనయినా వచ్చి, కౌరవులకు బుద్దికలిగి 
ఉండండని చెప్పి రాజ్యం భాగం చేస్తే, వాళ్ళు చావు తప్పించుకొనరా?, న్యాయమూ, నేర్పూ నాపై ఉండటం నాకు 
అనుచితమా? నేను కలగజేసికొని న్యాయమూ నేర్ఫూ చూపటం నాకు తగదా? వాళ్ళు నా మాట వింటారు. 
అన్యాయం కాని నా మాటకు వాళ్ళు అంగీకరించకుండా ఉంటారా? అట్టా కాక, వంకరమాట లేమైనా అంటే, 
(క్రమ్ముకొనేది పాండవుల బాణాలనే అగ్ని కాదు సుమీ! తమని తమ దురాశ అనే చిచ్చే దహించివేయగా 
నాశనమయిపోతారు. ఆలోచించగా జరిగే దింతే”. 


విశేషం: అలం: రూపకం. బాణాగ్ని= బాణములనే అగ్ని, తమలోభమను చిచ్చు= తమ లోభమనే చిచ్చు - ఉపమేయోపమానాలకు 
అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం, కృష్ణుడి మాటలలో సంధియొక్క అసాధ్యత్వం సుస్పష్టమయింది. 
సంజయుడు యుద్దాన్ని ఆపడానికి ఎంత తెలివిగా మాటాడినా కృష్ణుడు, జరిగిపోయిన అన్యాయాలన్నీ ఏకరువుపెట్టి ఇది 
కుదిరేది కాదని సూటిగా కుండ (బ్రద్దలు కొట్టినట్టు చెప్పాడు. 


వ. అని పలికి వెండియు నిట్లనియె. 354 
తాత్పర్యం: అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు: 
ఆ. 'రోషమయ మహాతరువు సుయోధను€ డురు । స్కంధ మందులోన. గర్జుం డలరు( 

గొమ్మ సౌబలుండు, గుసుమ ఫలములు దు । శ్మాసనుండు, మూలశక్తి తండ్రి, 355 
ప్రతిపదార్థం: సుయోధను(డు= దుర్యోధనుడు; రోషమయ మహాతరువు= (క్రోధరూపమైన మహావృక్షం; కర్షుడు; అందులోనన్‌= 
ఆ వృక్షంలో; ఉరు స్కంధము= పెద్ద బోదె; సౌబలుండు= శకుని; అలరు+కొమ్మ= పూలకొమ్మ; దుశ్ళాసనుండు; కుసుమ 
ఫలములు= పూలు, పండ్డు; తండ్రి= ధృతరాష్టుడు; మూల శక్తి= వేరుయొక్క బలం. 
తాత్సర్యం: దుర్యోధనుడు (కోధరూప మహావృక్షం. కర్లుడు దాని పెద్ద బోదె. శకుని పూలకొమ శ్ర దుశ్శాసనుడు పుష్ప 
ఫలములు. తండ్రి అయిన ధృతరాష్ట్రుడు దాని మూలబలం. 
విశేషం: అలం: రూపకం. శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టచతుష్టయాన్ని రూపించిన తీరు బాగున్నది. ధృతర్మాష్టుడు ఆ 


వృక్షమూల మనటం వలన దుర్యోధనుడి దుళ్ళేష్టల కన్నింటికి మూల భూతుడైన వాడు అతడే అని శ్రీకృష్ణుడి అభిప్రాయం. 
చెట్టుబలం అంతా దాని వేరు లోనే ఉంటుంది కదా! 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. ధర్మజుండు ధర్మతరు, వర్దునుండు ఘన । స్కంధ, మనిలసుతుండు శాఖ, కవలు 

పుష్పఫలము; లేను, భూసురులును, వేద । ములు దదీయమైన మూల చయము. 356 
ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; ధర్మ తరువు= ధర్మరూపమనే చెట్టు; అర్జునుడు; ఘన స్కంధము= పెద్ద బోదె; 
అనిలసుతు(డు= వాయుపుత్రుడు - భీముడు; శాఖ= కొమ్మ; కవలు= నకుల సహదేవులు; పుష్ప ఫలములు= పూలుపండ్డు; 
ఏనున్‌= నేనూ; భూసురులును= (బ్రాహ్మణులూ; వేదములున్‌= వేదాలూ; తదీయము+ఐన మూల చయము= దానిదైన వేరుల 


సమూహం. 


తాత్పర్యం: ధర్మరాజు ధర్మమనే చెట్టు. అర్జునుడు దాని పెద్ద బోదె. భీముడు దాని కొమ్మ. నకుల సహదేవులు 
పూలూ, పండ్లూ, నేనూ, (బ్రాహ్మణులూ, వేదాలూ దాని వేళ్ళ సమూహం. 


విశేషం: అలం: రూపకం. కౌరవులను గురించి చెప్పిన పద్యానికి ఇది దీటుగా ఉన్నది. అదీ ఆటవెలదే. ఇదీ ఆటవెలదే. 
దుర్యోధనుడి బలమంతా ధృతర్మాష్టు డయితే, ధర్మరాజు బలం కృష్ణుడూ, (బ్రాహ్మణులూ, వేదాలూను. ధర్మరాజు ప్రవర్తన 
కృష్ణప్రియంగానూ, (బ్రాహ్మాణసమ్మతంగానూ, వేదోక్తంగానూ ఉంటుందని భావం. 


క. ఈ రెంటియందు నరసి య । సారం బది, గాఢసార సహితం బిది నా 
నేరవలయు; నదియును గా । కేరూపం బయ్యెనేని నీ సేమిటికిన్‌? 357 


ప్రతిపదార్థం: ఈ రెంటియందున్‌= ఈ రెండింటిలోనూ; అరసి= పరిశీలించి; ఇది; అసారంబు= నిస్సారమయినదీ; ఇది; 
గాఢ సార సహితంబు= మిక్కిలి సారంతో కూడినదీ; నాన్‌+నేరవలయున్‌= అనేది తెలిసికొనాలి; అదియును+కాక; ఏ రూపం 
బు+అయ్యెన్‌+ఏనిన్‌= ఏ విధమయితేనేం; ఈసు= ఈర్ష్య, పగ; ఏమిటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: ఈ రెండింటిలోనూ పరిశీలించి ఇది నిస్సారమైనదీ, ఇది మంచి సారవంతమైనదీ అనేది తెలిసికొనాలి. 
అయినా ఏ విధమయితేనేం, ఈర్ష్య ఎందుకు? 


విశేషం: పై పద్యాల (క్రమాన్ని అనుసరించి రోషమయ మహాతరువు నిస్సారమైనదనీ, ధర్మతరువు సారవంతమైనదనీ 


(గహించాలి. 


మ. _ ధృతరాష్తుండును బుత్తులున్‌ వనము; కుంతీనందనుల్‌ సింహముల్‌; 
మతి నూహింప నసింహమైన వనమున్‌ మర్చ్దింతు; రెందున్‌ వనా 
వృత వృత్తంబులు గాని సింహములకున్‌ వేగంబ చేటొందు( గా 
న తగం బొందుట కార్య మీ యుభయమున్‌ సంతుష్టిమై నున్మికిన్‌. 358 


ప్రతిపదార్థం: ధృతర్మాష్టుండును; పుత్రులున్‌= కొడుకులూ; వనము= అడవి; కుంతీ నందనుల్‌= కుంతి కొడుకులు 
పాండవులు; సింహముల్‌; మతిన్‌+ఊహింపన్‌= మనస్సులో ఆలోచించగా; అసింహము+ఐన వనమున్‌= సింహాలు లేని 
అడవిని; మర్చింతురు= కొట్టివేస్తారు; ఎందున్‌= ఎక్కడైనా; వన+ఆవృత వృత్తంబులు+కాని సింహములకున్‌= అడవిచేత 
ఆవరించబడని సింహాలకు; వేగంబు+అ= శీఘ్రమే; చేటు+ఒందున్‌= హాని కలుగుతుంది; కాన= కావున; ఈ ఉభయమున్‌= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 141 


ఈరెండూ - వనమూ, సింహాలూ; సంతుష్టిమైన్‌= సంతోషంతో సుఖంగా; ఉన్కికిన్‌= ఉండటానికి; తగన్‌= ఒప్పుగా; 
పొందుట= కూడిఉండటం; కార్యము= చేయదగింది. 


తాత్పర్యం: ధృతర్మాష్టుడూ, అతడి కొడుకులూ వనం. పాండవులు సింహాలు. ఆలోచించగా సింహాలు లేని అడవిని 
కొట్టివేస్తారు. ఎక్కడైనా అడవిలో లేని సింహాలకు వెంటనే హాని కలుగుతుంది. కాబట్టి ఈ రెండూ- వనమూ, 
సింహాలూ సుఖంగా ఉండాలంటే ఒప్పుగా కలిసి ఉండటం మంచిది. 


విశేషం: అలం: రూపకం. ధృతర్యాష్ట్రండును బు(త్రులున్‌ వనము; కుంతీనందనుల్‌ సింహముల్‌ రూపకాలంకారాలు. కాన= 
కానన్‌ ఇది (ద్రుత ప్రకృతికమైనా, ఇక్కడ మాత్రం కళగా 'ప్రయోగించబడింది. (ద్రుతప్రకృతికమయితే కాన దగం బొందుట 
అని ఉండాలి. అప్పుడు 'ప్రాసమైత్రి దెబ్బతింటుంది. కౌరవులూ, పాండవులూ ఇద్దరూ సుఖంగా ఉండాలంటే- వాళ్ళిద్దరూ 
కలిసి ఉండటం మంచిదని భావం. 
క. పరిచారకులై యుండుదు, । రరివర్గ వ్యతికరమున కగుదురు; వీరిన్‌ 

సరి దన కొడుకుల మెలపిన । తెరువున మెలంగింపవలదె ధృతరాష్తునకున్‌. 359 


ప్రతిపదార్థం: (పాండవులు); పరిచారకులు+ఐ= సేవకులయి; ఉండుదురు= ఉంటారు; అరి వర్గ వ్యతికరమునకున్‌= శత్రు 
సమూహం వలని కష్టదశకు; అగుదురు= అవుతారు; ధృతరాష్టునకున్‌; వీరిన్‌= ఈ పాండవులను; సరిన్‌= సమానంగా; తన 
కొడుకుల మెలపిన తెరువునన్‌= తన కుమారులను నడిపించిన మార్గంలో; మెలంగింపన్‌వలదె?= నడిపించవద్దా? 


తాత్పర్యం: పాండవులు కౌరవులకు పరిచర్య చేస్తూ ఉంటారు. శత్రువుల వలన ఏదయినా కష్టదశ ప్రాప్తించినప్పుడు 
వారిని ఆదుకొంటారు. అందుచేత ధృతరాష్టుడు వీళ్ళను సరిగా తన కొడుకులను నడిపించే మార్గంలోనే 
నడిపించవద్దా? వీళ్ళను తన కొడుకుల వలెనే చూడవద్దా? అని భావం. 


విశేషం: అరివర్గ వ్యతికరమున కగుదురు-ఘోషయా(త్రా సంఘటనను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణు డా రీతిగా అన్నాడు. 


క. ఏ నీ పనికై వచ్చెద(; । దా నొప్ప( దలంచె నొండె. దప్పం దల(చెన్‌; 

దానన నెగడెద మే; మ । మ్మానవ నాథునకు( జెప్పు మా మతమెల్లన్‌. 360 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఈ పనికై= కౌరవపాండవులను కలిపే పనికొరకు; వచ్చెదన్‌; తాను= అతడు- ధృతరా(ష్టుడు; 
ఒప్పన్‌+తలంచెన్‌= అంగీకరిస్తాడో; ఒండెన్‌= లేదా; తప్పన్‌+తలయెన్‌= అంగీకరించడో; ఏము= మేము; దానన్‌+అ= దానినిబట్టే; 
నెగడెదము= (ప్రవర్తిస్తాం; ఆ+మానవ నాథునకున్‌= ఆ రాజుకు- ధృతరాష్టుడికి; మా మతము+ఎల్లన్‌= మా అభిప్రాయమంతా; 
చెప్పు(ము). 


తాత్సర్యం: నేను ఈ కౌరవ పాండవ సంధి కార్యానికై వస్తాను. ధృతర్మాష్టుడు ఒప్పుకొంటాడో ఒప్పుకోడో? మేము 
దానినిబట్టై ప్రవర్తిస్తాం. ఆ రాజుకు మా అభిప్రాయమంతా చెప్పుము”. 


వ. అనిన విని సంజయుండు ధర్మతనయుం గనుంగొని 'యట్లయినను గడు లెస్సగదా! దేవా! నా వచ్చిన 
కార్యంబు సఫలం బయ్యె(; బనివినియెద' నని, వాసుదేవునకు నట్ల విన్నవించి, భీమార్జున నకుల సహదేవ 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాత్యకి ద్రుపద విరాటుల నీక్షించి, 'మీ యందటిచేత ననుజ్ఞాతుండన కదా? పోయి వచ్చెద. నా యాడిన 
మాటలయం దేమియు( దగని యట్టివి లేవు గదా? యనుటయు. బాండవాగ్రజుం డతని కిట్లనియె. 
361 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; సంజయుండు; ధర్మతనయున్‌= ధర్మరాజును; కనుంగొని= చూచి; అట్టు+అయినను= అట్టా 
అయితే; కడున్‌= మిక్కిలి; లెస్స+కదా!= మంచిది కదా!; దేవా!; నా వచ్చిన కార్యంబు= నేను వచ్చిన పని; సఫలంబు+అయ్యెన్‌= 
నెరవేరింది; పనివినియెదన్‌= వెళ్ళివస్తాను; అని; వాసుదేవునకున్‌= కృష్ణుడికి; అట్టు+అ= అట్లాగే; విన్నవించి= మనవి చేసి; 
భీమ+ అర్జున నకుల సహదేవ సాత్యకి (ద్రుపద విరాటులన్‌+ఈక్షించి= భీముడినీ, అర్జునుడినీ, నకుల సహదేవులనూ, సాత్యకి, 
(ద్రుపద, విరాటులనూ చూచి; మీ+అందజచేతన్‌= మీ అందరిచేత; అనుజ్ఞాతుండన్‌+అ కదా?= అనుమతించబడినట్లే కదా?; 
పోయి వచ్చెదన్‌= వెళ్ళివస్తాను; నా+ఆడిన మాటలఅందున్‌= నే నన్న మాటలలో; ఏమియున్‌= ఏవీ; తగని+అట్టివి= అనుచిత 
మయినట్టివి; లేవు+కదా; అనుటయున్‌; పాండవ+అ[గ్రజుండు= పాండవులలో పెద్దవాడు- ధర్మరాజు; అతనికిన్‌= ఆ సంజయుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విని సంజయుడు ధర్మరాజును చూచి 'అట్టా అయితే మరీ మంచిది కదా! నేను వచ్చినపని 
నెరవేరినట్లే. మీ అనుమతితో సెలవు పుచ్చుకొంటాను' అని చెప్పి, కృష్ణుడితో కూడా అట్లాగే మనవి చేసి, భీమార్జున 
నకుల సహదేవ సాత్యకి ద్రుపద విరాటులను చూసి మీ అనుమతితో 'నేనన్నమాటలలో ఏవీ అనుచితమైనవి లేవు 
కదా?” అనగా ధర్మరాజు సంజయుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'నా వచ్చిన కార్యంబు సఫలం బయ్యె' - అది నిజం కాకపోయినా సంజయుడు ఇట్టా ఎందుకంటున్నాడు? తాను 
వచ్చింది సంధి చేయటానికి. అందుకొరకు కురుసభకు శ్రీకృష్ణుడంతటివాడు రాబోవటమే తన కార్యం సఫలమయినట్టు స్పష్టం 
చేస్తున్నది. శ్రీకృష్ణుడు సంధి చేయటానికి వస్తున్నాడంటే అది తప్పక జరుగుతుంది. 
ఆ. “పోయి వత్తుగాక, యీ యున్న యందటు । వినంగ నాడి తీవు విశదభంగి; 

నొక్కమాట యైన నుచితంబు గానిది | గలదె? యి ట్లనంగ వలయు నెట్లు? 362 


ప్రతిపదార్థం: సోయివత్తు(వు)+కాక= వెళ్ళిరమ్ము; -ఈ+ఉన్న+అందజున్‌= ఇక్కడ ఉన్న వీళ్ళందరూ; వినంగన్‌= వింటూండగా; 
ఈవు= నీవు; విశద భంగిన్‌= స్పష్టమైన విధంగా; ఆడితి(వి)= మాటాడావు; ఒక్క మాట+ఐనన్‌; ఉచితంబు+కానిది= తగనిది; 
కలదె?; ఇట్లు+అనంగన్‌వలయున్‌+ఎట్టు?= ఇట్లా మాట్లాడాలి. 


తాత్పర్యం: 'వెళ్ళిరమ్ము. ఇక్కడ ఉన్న అందరూ వినేటట్టు నీవు స్పష్టంగా మాటాడావు. నీ మాటలలో ఒక్కటికూడా 
అనుచితమైనది లేదు. మాట అంటే ఇట్టా ఉండాలి! 


క. ఎదురున్న రూపు వలుకంగ6 । దుది. కటకట. బడవు నీవు; దుర్ణయమును బె 
ట్టిదమును బెండును నగు పలు । కొదవదు నీనాలుకకు నయోన్నత! యెపుడున్‌. 363 
ప్రతిపదార్థం: ఎదురు= ముందు; ఉన్నరూపు= ఉన్న విధం; పలుకంగన్‌= మాటాడటానికి; నీవు; తుదిన్‌= చివరకు; కటకటన్‌+ 


పడవు= బాధపడవు; నయ+ఉన్నత!= నీతియందు గొప్పవాడా!; నీ నాలుకకున్‌; ఎపుడున్‌= ఎప్పుడూ; దుర్షయమును= నీతి 
మాలినదీ; బెట్టిదమును= పరుషమయినదీ; బెండును= నిస్సారమైనదీ; అగు పలుకు= అయినమాట; ఒదవదు= కలుగదు. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 143 


తాత్సర్యం: ముందుగా ఎదుటివారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నీవు చివరకు బాధపడవు. నీతికోవిదుడా! నీ 
నాలుకకు ఎప్పుడూ నీతి మాలినదీ, పరుషమైనదీ, నిస్సారమయినదీ అయిన మాట పుట్టదు. 


క నీ వొండె, విదురు( డొండెను । గా వలయుంగాక యిట్టి కార్యంబులకున్‌ 
రా వేటి కలరె తగువా । రీ వినయము నేర్పు గలదె యితరుల కెందున్‌? 364 


ప్రతిపదార్థం: ఇట్టి కార్యంబులకున్‌= ఇటువంటి పనులకు; నీవు+ఒండెన్‌, విదురుండు+ఒండెను= నీవో, విదురుడో; కావలయున్‌+ 
కాక= కావాలి కాని; రాన్‌= రావటానికి; తగువారు= అర్హులు; వేణు+అ కలరె?= వేరే ఉన్నారా?; ఎందున్‌= ఎక్కడైనా; 
ఇతరులకున్‌; ఈ వినయము నేర్పు కలదె?= ఈ వినయనైపుణ్యం (జాచిత్యపు నేర్పు) ఉంటుందా? 


తాత్సర్యం: ఇటువంటి పనులకు నీవో విదురుడో పూనుకొనాలి కాని, రావటానికి అర్హు లింకెవ రయినా ఉన్నారా? 
ఎక్కడైనా ఇతరులకు ఈ వినయనైపుణ్యం (జొచిత్యపు నేర్పు) ఉంటుందా? 


చ.  అరిగినయప్పు పెద్ద లగు నందలి విప్రుల నెల్ల గాంచి, యా 

దరమున వారి సేమ ముచితంబుగ నారసి, వెండి కాన్సుమీ 

గురుని( బితామహుం గృపుని6; గూర్తురు వారలు నాకు; నా నమ 

స్మరణము గాంగ వారి కధికప్రియభక్తి నమస్కరింపుమీ! 365 
ప్రతిపదార్థం: అరిగిన+అఫ్టు= నీవు వెళ్ళినపుడు; పెద్దలు+అగు+అందలి విప్రులన్‌+ఎల్లన్‌= అక్కడి పెద్దలైన (బ్రాహ్మణుల 
నందరినీ; కాంచి= చూచి; ఆదరమునన్‌= గౌరవంతో; వారి సేమము= వాళ్ళ క్షేమం; ఉచితంబుగన్‌= తగినట్టుగా; అరసి= 
తెలిసికొని; వెండి= తరువాత; గురునిన్‌= (ద్రోణుడినీ; పితామహున్‌= తాత భీష్ముడినీ, కృపునిన్‌; కాన్సుమీ= దర్శించుము; 
వారలు; నాకున్‌+కూర్తురు= నేనంటే ఇష్టపడతారు; వారికిన్‌; నా నమస్కరణము+కాంగన్‌= నా నమస్కారంగా; అధిక ప్రియ 
భక్తిన్‌= మిక్కిలి ప్రీతితోడి భక్తితో; నమస్కరింపుమీ= నమస్కరించుము. 


తాత్సర్యం: నీవు వెళ్ళినపుడు అక్కడ ఉన్న పెద్దలైన బ్రాహ్మణుల నందరినీ చూచి ఆదరంతో వాళ్ళ క్షేమం ఒప్పుగా 
తెలిసికొని, తరువాత [ద్రోణ భీష్మ కృపులను దర్శించుము. వాళ్ళకు నేనంటే ఎంతో ఇష్టం. వారికి మిక్కిలి ప్రీతితో 
భక్తితో నేను నమస్కరించినట్లు నమస్కరించుము. 


సీ, మా తండ్రింగని యేను బ్రీతి మైక్కుట గాంగ | దండప్రణామంబు దగ నొనర్వు; 
దుర్వ్యృత్తి. బొరయు నా దుర్యోధనుని సేమ । మడిగితి నని చెప్పు; మతని తమ్ము. 
డగుటకు( దగియెడు నా దుస్పసేనుని | కుశల మారయుము; దక్కును గుమార 
వర్గంబు నెల్లను, వనితాజనంబుల । నుచితంపుమై సుఖ మున్మి యడుగు; 


ఆ. విదురు, శల్యు గాంచి వినయంబు దోంపంగ । నాడు; ద్రోణతనయు నక్కు సేర్ది 
కొంటి ననుము; బాహ్లాకుని సోమదత్తు, భూ । రిశ్రవసుని6 దలంచి ప్రియము నెబిపు. 366 


ప్రతిపదార్థం: మా తండ్రిన్‌= మా తండ్రి అయిన ధృతరా(ష్టుడిని; కని= చూచి; ఏను= నేను; ప్రీతిన్‌= సంతోషంతో; 
యొక్కుట+కా(గన్‌= నమస్కరించినట్టు; దండ ప్రణామంబు= సాష్టాంగ నమస్కారం; తగన్‌= ఒప్పుగా; ఒనర్పు(ము)= 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయుము; దుర్హృత్తిన్‌+సొరయు= చెడు నడవడి కలుగు; ఆ దుర్యోధనుని సేమము= ఆ దుర్యోధనుడి క్షేమం; అడిగితిన్‌+అని 
చెప్పుము; అతడి తమ్ముండు; అగుటకున్‌+తగియెడు+ఆ దుస్పసేనుని కుశలము= అతని తమ్ముడు అనటానికి అర్హుడైన 
ఆ దుశ్శాసనుడి క్షేమం; ఆరయుము= తెలిసికొనుము; తక్కును+కుమార వర్గంబున్‌+ఎల్లను= తక్కిన కుమారుల సమూహాన్ని 
అంతనూ; వనితాజనంబులన్‌= (స్రీలనూ; ఉచితము+మై= తగిన విధంగా; సుఖము+ఉన్ని= సుఖంగా ఉన్న సంగతి; 
అడుగు(ము); విదురున్‌; శల్యున్‌, కాంచి= చూచి; వినయంబు+తోపంగన్‌= అణకువ కనబడేటట్టు; ఆడు(ము)= మాటాడుము; 
ద్రోణ తనయున్‌= (ద్రోణుడి కొడుకైన అశ్వత్భామను; అక్కు+చేర్చికొంటిన్‌+అనుము= కౌగిలించుకొన్నానని చెప్పుము; బాహ్లికునిన్‌; 
సోమదత్తున్‌; భూరి(శ్రవసునిన్‌; తలంచి; ప్రియము= ఇష్టం; నెణపు= చేయుము. 


తాత్పర్యం: మా తండ్రిఅయిన ధృతరాష్ట్రుడిని చూచి నేను సంతోషంతో నమస్కరించినట్టు సాష్టాంగ నమస్కారం 
చేయుము. చెడు నడవడి కలిగి ఉండే ఆ దుర్యోధనుడి క్షేమం అడిగానని చెప్పుము. అతడికి తమ్ముడు 
అనిపించుకొనటానికి తగిన ఆ దుళ్ళాసనుడి క్షేమం తెలిసికొనుము. తక్కిన కుమారులనూ, అందరినీ, (స్త్రీలనూ, 
తగిన విధంగా సుఖంగా ఉన్న సంగతి తెలిసికొమ్ము. విదురుడినీ, శల్యుడినీ చూచి వినయంతో మాటాడుము; 
అశ్వత్థామను ఆలింగనం చేసికొన్నానని చెప్పుము. బాహ్లిక, సోమదత్త, భూరి(శ్రవసులను తలచి సంతోషం ప్రకటించుము. 


వ. మటియు వంశవంతులు, వయోవృద్ధులు నగు భూపతులను, గృతవర్మను, గర్భ శకుని సైంధవ ప్రభృతులను; 
దక్కటిరాజలోకంబును; గయ్యంబునకు. దోడు వచ్చిన సకల దేశాధీశులనుం గని, యెవ్వరితోడ నెవ్విధంబునం 
బలుకందగు ప్రణామ వినయ బాంధవ మైత్రీ వాత్సల్యంబులకు నయ్యె ప్రకారంబుల మద్వచనంబులుగా( 
బలికి; యుచితంబుమెయి నుపచరింపుము. 367 


ప్రతిపదార్థం: మజియున్‌; వంశవంతులున్‌= కులీనులూ; వయస్‌(:)+వృద్దులున్‌= వయస్సుచేత పెద్దవారూ; అగు; భూపతులను= 
రాజులనూ; కృతవర్మను; కర్ల శకుని సైంధవ ప్రభృతులను= కర్షుడూ, శకునీ, సైంధవుడూ మొదలైన వారినీ; కయ్యంబునకున్‌= 
యుద్దానికి; తోడు వచ్చిన= సహాయంగా వచ్చిన; సకల దేశ+అధీశులనున్‌= ఎల్ల దేశాల రాజులనూ; కని; ఎవ్వరి తోడన్‌; 
ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; పలుకన్‌+తగు= పలుకరించదగిన; ప్రణామ వినయ బాంధవ మైత్రీ వాత్సల్యంబులకున్‌= 
నమస్కారం, వినయం, చుట్టరికం, స్నేహం, వాత్సల్యం అనేవాటికి; ఆ+ఆ+(ప్రకారంబులన్‌= ఆయా విధాలుగా; 
మత్‌+వచనంబులుగాన్‌= నా మాటలుగా; పలికి; ఉచితంబు మెయిన్‌= తగిన విధంగా; ఉపచరింపుము= సమ్మానించుము. 


తాత్సర్యం: ఇంకా, కులీనులూ, వయస్సుచేత పెద్దవారూ అయిన రాజులనూ, కృతవర్మనూ, కర్షుడూ, శకునీ, 
సైంధవుడూ మొదలయిన వాళ్ళనూ, తక్కిన రాజసమూహాన్నీ, యుద్దంలో తోడు పడడానికి వచ్చిన ఎల్లదేశాల 
ప్రభువులనూ చూచి ఎవరితో ఏ విధంగా నమస్కారం, వినయం, బంధుత్వం, స్నేహం, వాత్సల్యం అనే వాటితో 
పలకాలో ఆయా విధాలుగా నా మాటలుగా పలికి సముచితంగా (ప్రవర్తించుము. 


క దాసీ దాస జనముల కు । దాసీనము గాక యుండ, దడయక యే మి 
త్రాసంగ మొంది, శత్రు ని । రాసం బొనరించి; తమ్ము నరసెద ననుమీ. 368 
ప్రతిపదార్థం: దాసీ దాస జనములకున్‌= దాసీ జనానికీ, దాస జనానికీ; ఉదాసీనము+కాక+ఉండన్‌= మనకెందుకని ఊరుకొనకుండా; 


తడయక= ఆలస్యం చేయకుండా; ఏన్‌= నేను; మిత్ర+ఆసంగము+జఒంది= మిత్రుల తోడ్పాటు పొంది; శత్రు నిరాసంబు+ 
ఒనరించి= శత్రు నిరసనం చేసి; తమ్మున్‌= తమను; అరసెదన్‌+ అనుమీ!= రక్షిస్తానని చెప్పుము. 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 145 


తాత్సర్యం: దాసీజనులనూ, దాసజనులనూ చూచి, మన కెందుకులే అని ఊరుకొనకుండా నేను, వెంటనే మిత్రులను 
కూర్చుకొని, శత్రువులను నిరసించి తమను కాపాడుతానని చెప్పుము. 


క పోయిన మొగమున నచ్చటం; జేయు తెజంగెల్ల నీకు. చెప్పితి(; బిదపన్‌ 
మా యయ్య పెద్ద కొలువున । వా యోడక యిట్టనంగ వలయుం జుమ్మీ! 369 


ప్రతిపదార్థం: పోయిన మొగమునన్‌= వెళ్ళీ వెళ్ళగానే; అచ్చటన్‌; చేయు తెజంగు+ఎల్లన్‌= చేసే విధమంతా; నీకున్‌; చెప్పితిన్‌; 
పిదపన్‌= పిమ్మట; మా+అయ్య పెద్ద కొలువునన్‌= మా తండ్రిదైన నిండు సభలో; వాయి+ఓడక= పలుకటానికి వెనుకాడక; 
ఇట్టు+అనంగవలయున్‌+చు మ్మీ!= ఇట్టా పలకాలి సుమీ! 


తాత్సర్యం: వెళ్ళీ వెళ్ళగానే అక్కడ నీవు చేయవలసిన దంతా నీకు చెప్పాను. తరువాత మా తండ్రి నిండోలగంలో 
మోమోటపడకుండా ఇట్టా అనాలి సుమీ! 


చ. అనఘ! భవద్దలంబునన యాపద యించుక లేక పాండునం 
దనులు నిజాప్తబంధుసహితంబు సుఖస్టితి నున్నవారు; త 
జ్ఞనకుని రాజ్యపీఠమున సమ్మద మొందంగ నిల్పి శైశవం 
బునన ప్రభుత్వ మిచ్చి తగ బ్రోచితి వారల విశ్రుతంబుగన్‌. 370 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; భవత్‌+బలంబునన్‌+అ= నీ బలం వలననే; పాండునందనులు= పాండవులు; 
ఆపద+ఇంచుక లేక= కొంచెం కూడా కష్టం లేకుండా; నిజ+ఆప్త బంధు సహితంబు= తమమి(త్రులతోనూ, బంధువులతోనూ; 
సుఖ స్టితిన్‌+ ఉన్న వారు= సుఖంగా ఉన్నారు; వారలన్‌= వారిని; శైశవంబునన్‌+అ= బాల్యంలోనే; తద్‌+జనకుని రాజ్య 
పీఠమునన్‌= వారి తండ్రి రాజ్యసింహాసనం మీద; సమ్మదము+జఒందంగన్‌= సంతోషపడేటట్లు; నిల్చి; ప్రభుత్వము+ఇచ్చి= 
రాచరికం ఇచ్చి; తగన్‌= తగిన విధంగా; విశ్రుతంబుగన్‌= ప్రసిద్దంగా; ప్రోచితి(వ)= రక్షించావు. 


తాత్పర్యం: పాపరహితుడా! నీ బలం వలననే పాండవులు కొంచెమైనా కష్టమనేది లేకుండా, తమ మిత్రులతోనూ, 
బంధువులతోనూ సుఖంగా ఉన్నారు. వారిని బాల్యంలోనే వారి తండ్రి రాజ్య సింహాసనం మీద సంతోషపడేటట్టు 
కూర్చుండబెట్టి రాచరిక మిచ్చి తగిన విధంగా (ప్రసిద్దంగా కాపాడావు. 


నిశేషం: 'భవద్భలంబునన సుఖస్థితి నున్నవారు' ధర్మరాజు ఇట్టా నిజంగా అనమంటున్నాడా? దెప్పి పొడుపా? నిజానికి 
పాండవులు సుఖంగా లేరు. ఎన్నో కష్టాలు పడ్డారు. వాటి కన్నింటికీ ధృతరాష్టుడే మూల కారణం. మరి ఇట్లా అనడం 
ఏమనుకొనాలి? “అనఘ” అనే సంబోధనం కూడా అనుమానించదగ్గదే! 


ఉ. ఇప్పు డుపేక్ష సేసి, కృప యేమియు లేక, విహీనవృత్తి వా 
రొప్పమి6 బొంద జూచు టిది యొప్పునె? యింతట సంతసింప రా 
దిప్పుడు; నంతకంత నట యెక్కుడు గోరిన జాలకుండదే? 
యొప్పదె కూడి మన్మి మన కొప్పనివారల యుక్కు దక్కంగన్‌?” 371 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇప్పుడు; ఉపేక్ష+చేసి= ఒప్పరికించి, అశ్రద్ధ వహించి; కృప+ఏమియున్‌ లేక= దయ ఏమాత్రమూ లేకుండా; 
వారు; విహీన వృత్తిన్‌= అధమస్థితితో; ఒప్పమిన్‌= ఆపదను; పొందన్‌+చూచుట= పొందేటట్లు చూడటం; ఇది; ఒప్పునె?= 
తగునా?; ఇప్పుడున్‌= ఇప్పుడుకూడా; ఇంతటన్‌ సంతసింపరాదు= ఇంతటితో సంతోషించకూడదు; అంతకున్‌+అంతన్‌+అట+ 
ఎక్కుడు+కోరినన్‌= అంతకంటె అధికంగా కోరినప్పటికీ; చాలక+ఉండదే?= సరిపోకుండా ఉండదా?-ఎంత ఎక్కువ కోరినా 
చాలదని భావం; ఒప్పని వారల+ఉక్కు+తక్కంగన్‌= పగవారి పొగరు అడగేటట్టు; మనకున్‌; కూడి మన్కి= కలిసి (బ్రతకటం; 
ఒప్పదె?= తగదా? 


తాత్సర్యం: బాల్యంలో అట్టా ఆదరించి, ఇప్పుడు ఒప్పరికించి, దయ ఎంత మాత్రమూ లేకుండా, వారు అధమ 
దశతో ఆపద పొందగా చూస్తూ ఊరుకొనటం తగునా? ఇప్పుడు అంతటితో సంతోషించకూడదు. అంతకంటె 
అధికంగా కోరినప్పటికీ సరిపోదు. పగవారి పొగరు అణగేటట్టు మనం కలిసి బ్రదకటం మంచిది కాదా? 


విశేషం: నేనింకా తక్కువ కోరుతున్నాను గాని అంతకంటె ఎక్కువ కోరినప్పటికీ తక్కువే అవుతుందని భావం. 
వ. అని తదవసరంబునం బితామహుతో నిట్లనుము. 372 
తాత్సర్యం: అని ఆ సమయంలో భీష్ముడితో ఇట్లా అనుము. 


చ.  '“అడంగంగనీక శంతనుని యన్వయముం గలిగించి; తీవ యి 
ప్పుడు( దగ నీ మతంబునన పొందొడంగూడంగం జేర్చి పొత్తులన్‌ 
సడికి నధర్మవృత్తికిని జావునకుం దొలంగించి మన్చినం 
బుడమిజనంబు రాజులును భూసురులున్‌ నిను బ్రస్తుతింపరే?” 373 


ప్రతిపదార్థం: ఈవు+అ= నీవే; శంతనుని+అన్వయమున్‌= శంతనుడి వంశాన్ని; అడంగంగ నీక= నశించిపోనివ్వకుండా; 
కలిగించితి(వి)= నిలబెట్టావు; ఇప్పుడు; తగన్‌= ఒప్పుగా; నీ మతంబునన్‌+అ= నీ ఇష్టప్రకారమే; పొందు+ఒడంగూడంగన్‌+ 
చేర్చి= సంధి కుదిరే విధంగా కలిపి; పౌత్రులన్‌= మనుమలను; సడికిన్‌= నిందకూ; అధర్మ వృత్తికినిన్‌= అన్యాయపు నడవడికీ; 
చావునకున్‌; తొలంగించి= దూరంగా ఉంచి; మన్చినన్‌= (బ్రదికిస్తే; పుడమి జనంబున్‌= భూజనులూ; రాజులునున్‌= రాజులూ; 
భూ సురులున్‌= (బ్రాహ్మణులూ; నినున్‌= నిన్ను; (ప్రస్తుతింపరే?= మెచ్చుకోరా? 


తాత్సర్యం: ఇదివరకు నీవు శంతనుడి వంశం అంతరించి పోకుండా నిలబెట్టావు. ఇప్పుడు నీవే ఒప్పేటట్టు నీ 
ఇష్ట ప్రకారమే సంధి కుదిర్చి మనుమలను కలిపి, వారు నిందకూ, అన్యాయానికీ, చావుకూ దూరంగా ఉండేటట్టు 


న 


చేసి బ్రదికిస్తే భూజనులూ, రాజులూ, (బ్రాహ్మణులూ నిన్ను మెచ్చుకొనరా? 


విశేషం: భీష్ముడు శంతనుడి కొడుకు. శంతనుడు సత్యవతిని పెళ్ళి చేసికొనటంలో భీష్ముడు సహాయపడ్డాడు. తాను పెళ్ళి 
చేసికొననని శపథం చేశాడు. సత్యవతీ శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. వారి 
చిన్నతనంలోనే శంతనుడు మరణించాడు. చిత్రాంగదుడు అవివాహితుడుగా మరణించాడు. భీష్ముడు కాశీరాజు కూతుళ్ళయిన 
అంబ, అంబిక, అంబాలిక అనే వాళ్ళను స్వయంవరంలో గెల్చి తీసికొనిరాగా, అంబ సాళ్వుడిని (ప్రేమించానంటే వెళ్ళిపొమ్మని, 
అంబికాంబాలికలను విచిత్రవీర్యుడి కిచ్చి పెళ్ళి చేశాడు. విచిత్ర వీర్యుడు సంతానం పొందకుండానే చచ్చిపోయాడు. శంతనుడి 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 147 


వంశం అంతరించిపోతున్నదని సత్యవతి తన (ప్రథమ పుత్రుడైన వ్యాసుడిని (పరాశరుడి వలన సత్యవతికి పుట్టినవాడు) 
అంబికాంబాలికలకు దేవరన్యాయం చొప్పున సంతానం పొందవలసిందిగా ఆదేశిస్తుంది. వ్యాసుడివలన అంబికకు ధృతరాష్టుడూ, 
అంబాలికకు పాండురాజూ జన్మించారు. దాసిఅయిన శూద్రగస్తీకి విదురుడు జన్మించాడు. ఈ విధంగా భీష్ముడు శంతనుడి 
వంశం అంతరించిపోకుండా నిలబెట్టాడు. 


వ. అని పలికి వెండియు. 374 
తాత్సర్యం: అని పలికి ఇంకా. 


క. ఇంతలు వుట్టిన చోటను | శంతనునందన! యహీన శాంతిపరుండై 
కౌంతేయాగ్రజు. డాలము । పొంతం బో నొల్లం౦ డనుము బుధు లియ్యకొనన్‌. 375 


ప్రతిపదార్థం: బుధులు+ఇయ్యకొనన్‌= తెలిసినవారు సమ్మతించగా; శంతను నందన!= శంతనుని కుమారుడా! భీష్ముడా!; 
ఇంతలు+పుట్టిన చోటను= ఇంతలేసి ఘోరాలు జరిగినచోట కూడా; కౌంతేయ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడు; ధర్మరాజు; 
అహీన శాంతి పరుండు+ఐ= తక్కువకాని గొప్పశాంతియం దాసక్తికలవాడయి; ఆలము పొంతన్‌= యుద్దం దరికి; పోన్‌+ఒల్లండు+ 
అనుము= పోవ నంగీకరించడు అనుము. 


తాత్సర్యం: తెలిసిన వారు సమ్మతించగా 'భీష్ముడా! ఇంతలేసి ఘోరాలు జరిగిన సందర్భంలో కూడా ధర్మరాజు 
గొప్ప శాంతియందు ఆసక్తి గలవాడై యుద్దపు చాయలకు పోవ నంగీకరించడు” అనుము. 


సీ. ఆ సమయంబున నచ్చటి వారెల్ల । వినునట్లుగా సుయోధనుని తోడ 
'బాహుబలాఢ్యుల బలవిహీనుల క్రియ । వెడలంగ నడిచిన వెట్టితనము, 
నత్యంత చిరకాల మడవుల( గొండల । బాధల. బెట్టిన పరుసందనము, 
సభలోన నట్లు పాంచాల రాజాత్మజ( । దలవట్టి యీడ్దిన తులువతనము 


తే. ధర్మపుత్తుండు సైరించె దథ్య; మీవు । కురుకుమారుల నని మ్రింగికొనకు; మొరుల 
సొమ్మునకు నాసపడంC దగ; దిమ్ము వారి । పాలు; వారలతో. గూడి బ్రదుకు” మనుము. 376 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; అచ్చటి వారు+ఎల్లన్‌= అక్కడ ఉన్నవాళ్ళు అందరూ; విను+అట్టుగాన్‌= 
వినేటట్టుగా; సుయోధనుని తోడన్‌= దుర్యోధనుడితో బాహు బల+ ఆఢ్యులన్‌= భుజ పరా(క్రమ సంపన్నులైన పాండవులను; 
బల విహీనుల (క్రియన్‌= పరా(క్రమశూన్యులవలె; వెడలంగన్‌+అడిచిన వెజ్దితనమున్‌= ఊళ్ళోనుండి వెళ్ళగొట్టిన వెర్రితనమూ; 
అత్యంత చిరకాలము= ఎంతోకాలం; అడవులన్‌= అడవులలోనూ; కొండలన్‌= కొండలలోనూ; బాధలన్‌+పెట్టిన పరుసందనమున్‌= 
బాధపెట్టిన క్రూరత్వమూ:సభలోనన్‌; అట్టు= ఆ రీతిగా పైకిచెప్పరాని విధంగా; పాంచాల రాజ+ఆత్మజన్‌= పాంచాల దేశపు 
రాజయిన (ద్రుపదుడి కూతురిని-ద్రౌపదిని; తల+పట్టి+ఈడ్చిన తులువతనమున్‌= జుట్టుపట్టుకొని ఈడ్చిన తుంటరితనమూ, 
ధర్మపుత్రుండు= ధర్మరాజు; సైరించెన్‌= సహించాడు; తథ్యము= నిజం; ఈవు= నీవు; కురు కుమారులన్‌= కౌరవులను; 
అనిన్‌= యుద్దంలో; (మ్రింగికొనకుము= నాశనం చేసికొనకుము; ఒరుల సొమ్మునకున్‌= ఇతరుల డబ్బుకు; ఆసపడన్‌+తగదు= 
ఆశించకూడదు; వారి పాలు= వారి భాగం; ఇమ్ము= ఇచ్చివేయుము; వారలతోన్‌= ఆ పాండవులతో; కూడి= కలిసి; 
(బ్రదుకుము; అనుము. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు ధృతరాష్ట్రుడి సభలో ఇక్కడి సంగతులన్నీ చెప్పేటప్పుడు అక్కడున్నవాళ్ళంతా వినేటట్టు దుర్యోధనుడితో 
“భుజ పరాక్రమ సంపన్నులైన పాండవులను పరా(క్రమ శూన్యులవలె ఊళ్ళోనుండి వెళ్ళగొట్టిన మీ వెర్రితనమూ, 
ఎంతోకాలం అడవులలోనూ, కొండలలోనూ బాధలు పెట్టిన మీ క్రూరత్వమూ, సభలో ద్రౌపదిని ఆ విధంగా 
జుట్టుపట్టుకొని ఈడ్సిన మీ తుంటరితనమూ ధర్మరాజు సహించాడు నిజం. నీవు కౌరవులను యుద్దంలో నాశనం 
చేసికొనకుము. ఇతరుల డబ్బుకొరకు ఆశించకూడదు. వారి భాగం వారి కిచ్చివేయుము. వాళ్ళతో కలిసి బ్రదుకుము” 
అని చెప్పుము. 


విశేషం: బాహు బలాఢ్యుల.......... వెజ్టితనము.' భుజపరాక్రమనంపన్నులైన పాండవులను న్వప్రయోజనం కొరకు 
ఉపయోగించుకొనకుండా దుర్యోధనుడు వాళ్ళను ఊళ్ళోనుండి వెళ్ళగొట్టటం వెర్రితనం కాక మరేమిటి? 


వ. _ ఏము కలహం బొల్లక పొందుగోరుట తనకు మేలు; తన మనంబున దరికొను తృష్టానలం బార్ప నొరు 
లడ్డంబు సొరమింజేసి, యేన బుద్ది సెప్పవలసె: దనయొద్దం గల యోధవీరులె య్యెడల లేమి దెల్లంబయినను, 
మాకు. జేదోడు ధర్మంబు గల; దదియునుంగాక యఖిలలోక సేవితుండైన కృష్ణుండు పెనుబ్రాపు గావునం 
దమకు మమ్ము గెలువం గొలందిగా; దదియట్లుండె; నేను భీమసేనాదులకుం దమకుం బెద్దవాండ నగుట 
వీరును వారును మదీయ ప్రార్ధనా భంగంబు సేయక, నాదగు శాంతియు దాంతియు. జెల్లించి; న న్నలజడి( 
బెట్టక, పోరితం బుడిగి తమతమ ధనంబులు గుడిచి సుఖంబుండుట మన పెద్దలకుం దక్కటి 
బుద్దిమంతులకును సంతోషంబగు(; బెద్దయీ నోపండయ్యెనేని గుశస్థలంబును; వృకస్థలంబును; 
వాసంతియు; వారణావతంబును జాలు6 గాదేని మజియు నెందేనియు నొక్కటి యగునట్లుగాం దన తోడయిట్టువు 
లేవురకు నిలువఠావు లయి దిచ్చిన సర్వశాంతి యగు; నట్లయిన నిందలి యందలి బంధు మిత్ర 
సహాయజనంబులు గలసి నవ్వుచుం దెగడుచు నునికి మన మనంబులకు. బ్రియంబుసేయు(; గురు 
పాంచాల యాదవ మాత్యులు పరస్పర ప్రీతి సంపాదకత్వ సంపన్నులై బ్రదుకుట నాకుం గోర్మి యింతయు 
నమ్మహాపురుషునకుం దెలియం జెప్పు' మనిన విని దేవా! నీ యానతిచ్చిన మార్గంబంతయు నడపెద; మీ 
తండ్రి నీకును దమ్ములకును వాసుదేవునకు నెట్లు ప్రియం బట్లు సేయువాండ కాకి యనుచుం బ్రణామంబు 
సేసిన, సంజయునకు ధనంజయుం డిట్లనియె. 377 


ప్రతిపదార్థం: ఏము= మేము; కలహంబు+ఒల్లక= యుద్దం అంగీకరించక; పొందు+కోరుట= సఖ్యం కోరటం; తనకున్‌; 
మేలు= మంచిది; తన మనంబునన్‌= తన మనస్సులో; దరికొను= మండే, తృష్టా+అనలంబు= పేరాస అనే అగ్ని; ఆర్సన్‌= 
చల్లార్చటానికి; ఒరులు= ఇతరులు; అడ్డంబు+చొరమిన్‌+చేసి= అడ్డం రాకపోవటం చేత; ఏను+అ= నేనే; బుద్ది+చెప్పన్‌+వలసెన్‌= 
బుద్ది చెప్పవలసి వచ్చింది; తన+జఒద్దన్‌+కల యోధ వీరులు= తన దగ్గరున్న యుద్దవీరులు; ఏ+ఎడలన్‌= ఎక్కడా; లేమి= 
లేకపోవటం; తెల్లంబు+అయినను= స్పష్టం అయినప్పటికీ; మాకున్‌; చేదోడు= సహాయం; ధర్మంబు; కలదు; అదియునున్‌+ 
కాక; అఖిలలోక సేవితుండు+ఐన కృష్ణుండు= ఎల్ల లోకాల చేత సేవించబడే కృష్ణుడు; పెను+(ప్రాపు+కావునన్‌= పెద్ద దిక్కు 
కాబట్టి; తమకున్‌; మమ్మున్‌; గెలువన్‌+కొల(ది+కాదు= గెలవటం శక్యం కాదు; అది+అట్లు+ఉండెన్‌; ఏను; భీమసేన+ఆదులకున్‌= 
భీముడూ మొదలయిన వారికీ; తమకున్‌; పెద్దవాండన్‌+అగుటన్‌= పెద్దవాడిని అవటం చేత; వీరును+తారును= వీళ్ళూ, 
వాళ్ళూ; మదీయ ప్రార్థనా భంగంబున్‌+చేయక= నాదయిన ప్రార్థనను అనాదరించక; నాది+అగు శాంతియున్‌ దాంతియున్‌= 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 149 


నా శాంతినీ, కర్మేంద్రియాల ని గ్రహశక్తినీ; చెల్లించి= సాగనిచ్చి; నన్నున్‌; అలజడిన్‌+పెట్టక= బాధపెట్టక; పోరితంబు+ఉడిగి= 
యుద్దం మాని; తమ తమ ధనంబులు+కుడిచి= తమ తమ సొమ్ము లనుభవించి; సుఖంబు+ఉండుట= సుఖంగా ఉండటం; 
మన పెద్దలకున్‌; తక్కటి బుద్దిమంతులకును= తక్కిన బుద్దిమంతులకూ; సంతోషంబు+అగున్‌; పెద్ద+ఈన్‌+ఓపండు+ 
ఏనిన్‌= అంత ఎక్కువ ఇవ్వలేకపోతే; కుశస్టలంబును; వృకస్థలంబును; వాసంతియున్‌; వారణావతంబును; చాలున్‌= సరిపోతాయి; 
కాదు+ఏనిన్‌= లేకపోతే; మజియున్‌+ఎందున్‌+ఏనియున్‌= మరి ఎక్కడైనా; ఒక్కటి+అగునట్టుగాన్‌; తన తోడయబుట్టువులు+ 
ఏవురకున్‌= తన సోదరులైదుగురికీ; నిలువన్‌= ఉండటానికి; ఠావులు= నివాసస్థానాలు; అయిదు= ఐదు; ఇచ్చినన్‌= ఇస్తే; 
సర్వశాంతి+అగున్‌= సంపూర్ణ శాంతి ఏర్పడుతుంది; అట్టు+అయినన్‌= అట్టా జరిగితే; ఇందలి, అందలి బంధు మిత్ర 
సహాయ జనంబులు= ఇక్కడి అక్కడి చుట్టాలూ, స్నేహితులూ, తోడ్చాటుకై వచ్చిన వాళ్ళూ, కలిసి= కూడి; నవ్వుచున్‌; 
తెగడుచున్‌= (తుళ్ళుతూ; ఉనికి= ఉండటం; మన మనంబులకున్‌= మన మనస్సులకు; పియంబు+చేయున్‌= సంతోషం 
కలిగిస్తుంది; కురు పాంచాల యాదవ మాత్స్యులు= కారవులూ, పాంచాలురూ, యాదవులూ, మాత్స్యులూ; పరస్పర పీతి 
సంపాదకత్వ సంపన్నులు+ఐ= ఒండొరుల (పేమ సంపాదనతో కూడినవారై; బ్రదుకుట; నాకున్‌+కోర్కి= నా కోరిక; 
ఇంతయున్‌; ఆ+మహా పురుషునకున్‌= ఆ మహానుభావుడికి; తెలియన్‌+చెప్పుము= స్పష్టపరుచుము; అనినన్‌; విని; దేవా; 
నీ+ఆనతి+ఇచ్చిన మార్గంబు+అంతయున్‌= నీవు సెలవిచ్చిన విధం అంతా; నడపెదన్‌= జరుపుతాను; మీ తండ్రి; నీకును; 
తమ్ములకును; వాసుదేవునకున్‌= కృష్ణుడికీ; ఎట్లు ప్రియంబు+అట్టు+చేయువాండు+అ కాక= ఎట్టా ఇష్టమో అట్టా చేసేవాడే 
అవుతాడు; అనుచున్‌; ప్రణామంబు+చేసినన్‌= నమస్కరించగా; సంజయునకున్‌; ధనంజయుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: మేము యుద్దానికి అంగీకరించక సఖ్యం కోరటం తనకు మంచిది. తన మనస్సులో రగిలే తృష్ణ అనే 
అగ్నిని ఆర్పటానికి ఇతరులు పూనుకొనకపోవటం చేత నేనే బుద్ధి చెప్పవలసి వచ్చింది. తన దగ్గర ఉన్న యోధులు 
ఎక్కడా లేకపోవడం స్పష్టమే అయినా, మాకు తోడ్పాటు ధర్మం ఉన్నది. అదీకాక ఎల్లలోకాలూ సేవించే కృష్ణుడు 
మాకు పెద్ద దిక్కు కాబట్టి తమకు మమ్ములను గెలవటం సాధ్యంకాదు. అది అట్లా ఉండనిమ్ము, నేను భీమాదులకూ, 
తమకూ పెద్దవాడిని అవటంచేత, వీళ్ళూ, వాళ్ళూ నా కోరికను అనాదరించక, నా శాంతినీ, దాంతినీ సాగనిచ్చి నన్ను 
బాధించక, యుద్దం మాని, తమ తమ సొమ్ము లనుభవిస్తూ సుఖంగా ఉండటం మన పెద్దలకూ, తక్కిన 
బుద్దిమంతులకూ సంతోషం. అంత ఎక్కువగా ఇవ్వలేకపోతే, కుశస్థలమూ, వృకస్థలమూ, వాసంతీ, వారణావతమూ 
సరిపోతాయి. లేకపోతే మరి ఎక్కడైనా ఏదో ఒకటి తన సోదరులకు అయిదుగురికీ నిలవడానికి చోట్టు అయిదిస్తే 
సంపూర్ణశాంతి అవుతుంది. అట్లా అయితే ఇక్కడి అక్కడి బంధువులూ, మిత్రులూ తోడ్పాటు కొరకు వచ్చినవాళ్ళూ 
కలిసి, నవ్వుతూ, (త్రుళ్ళుతూ ఉండటం మన మనస్సులకు సంతోషం కలిగిస్తుంది. కురు పాంచాల యాదవ 
మాత్యులు ఒండొరుల (ప్రేమను సంపాదించుకొని బ్రదకాలని నా కోరిక. ఇదంతా ఆ మహానుభావుడికి స్పష్టపరుచుము, 
అనగా విని 'దేవా! నీవు సెలవిచ్చిన విధానం అంతా నడుపుతాను. మీ తండ్రి నీకూ, తమ్ములకూ, కృష్ణుడికీ ఎట్టా 
ఇష్టమో అట్లా చేస్తాడు” అంటూ నమస్కరించగా, సంజయుడితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 


నిశేషం: తృష్టానలంబు-తృష్ల అనే అనలం రూపకాలంకారం. కుశస్థలంబును, వృకస్థలంబును, వాసంతియు, వారణావతంబును, 
ఇంకొకటి ఏదయినా ఇట్లా ఏవో అయిదూళ్ళు మాత్రమే ధర్మరాజు కోరినట్టు కనిపించినా, అవి కౌరవ సామ్రాజ్యానికి 
ఆయువుపట్టులైన ఊళ్ళు. ధర్మరాజు గడుసుదనం అక్కడే ఉన్నది. 'అమ్మహాపురుషునకునో ఆ మహానుభావుడికి - ఇది 
స్తుతికాదు విసుగు చెంది అన్నమాట. మూలంలో “వాసంతి” లేదు. దానికి బదులు “అవంతి” ఉన్నది. 'కుశస్టల వృకస్థలం 
అవన్తీం వారణావతమ్‌.” 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “బాల సఖుండవు; నాకును । నీ లెస్స్టందనంబు; నేము నీతి విడిచి దు 
శృీలుర మగుటయు; శైశవ । లీల మొదలు గాంగ మును దెలియదే నీకున్‌? 378 


ప్రతిపదార్థం: బాల సఖుండవు= బాల్య మి(త్రుడివి; నాకును; నీ లెస్సందనంబు= నీ మంచితనమూ; నీకున్‌; ఏము= మేము; 
నితిన్‌; విడిచి; దుళ్ళీలురము+అగుటయున్‌= దుష్ట్రస్వభావులం అవటమూ; శైశవ లీల మొదలు+కాంగన్‌= బాల్యం నుండి; 
మును= ముందు; తెలియదే?= తెలియదా? 


తాత్సర్యం: నీవు నాకు బాల్య స్నేహితుడివి. నీ మంచితనం నాకూ, మేము నీతి విడిచి దుస్స్ర్వభావులం అవటం 
నీకూ చిన్ననాటి నుండీ ముందు తెలియదా? 


విశేషం: 'నాకును నీ లెస్సందనంబు! 'ఏము నీతి విడిచి దుశ్శీలురమగుటయు” - ఇవి నిజంగా అన్నమాటలు కావు. 
విపరీతార్జాన్ని ఇచ్చే మాటలు. 


మ. బలమత్తాకృతి యైన భీము డను శుంభత్కుంభి సంరంభమున్‌ 
నిలిపెన్‌ నాండును నంకుశంబయి; తుదిన్‌ నే(డుం దదుద్రేకమున్‌ 
మలు(గం జేయ నజాతశత్రుని కృపామౌర్ధ్యంబ చాలంగ; వా 
రల కేలా నయవిక్రమోచిత విచారక్షేశముల్‌ సంజయా!” 379 


ప్రతిపదార్థం: సంజయా!; అజాతశత్రుని కృపా మౌగ్యంబు+అ= ధర్మరాజు యొక్క దయతో కూడిన తెలివితక్కువతనమే; 
నాండును= అప్పుడూ; అంకుశంబు+అయి= అంకుశమయి; బల మత్త+ఆకృతి+ఐన= బలంచేత మదించిన ఆకారం 
కలవాడయిన; భీము(డు+అను= భీముడనే; శుంభత్‌+కుంభి సంరంభమున్‌= (ప్రకాశించే ఏనుగుయొక్క విజృంభణాన్ని; 
నిలిపెన్‌= ఆపుచేసింది; తుదిన్‌= చివర; నేండున్‌= ఇప్పుడూ; తద్‌+ఉ(ద్రేకమున్‌= ఆ భీమగజం ఆవేశాన్ని; మలుంగన్‌+చేయన్‌= 
అణచటానికి;(అదే), చాలంగన్‌= సరిపడగా; వారలకున్‌= ఆ కౌరవులకు; నయ వి(క్రమ+ఉచిత విచార శక్లేశముల్‌= నీతితో 
కూడిన పరా(క్రమానికి తగిన ఆలోచనల కష్టాలు; ఏలా?= ఎందుకు? 


తాత్సర్యం: సంజయా! అజాతశత్రువైన ధర్మరాజు దయతో కూడిన తెలివితక్కువతనమే అప్పుడు అంకుశమయి, 
పరాక్రమ మత్తాకారుడైన భీముడనే మత్తేభం విజృంభణాన్ని ఆపుచేసింది. చివరకు ఇప్పుడుకూడా ఆ భీమగజం 
ఆవేశాన్ని అణచటానికి అదే సరిపడగా, ఆ కౌరవులకు నీతి పరాక్రమానికి తగిన ఆలోచనలు చేసే కష్టం 
ఎందుకుంటుంది? 


విశేషం: అలం: రూపకం, పరికరాంకురం. భీముండనే శుంభత్కుంభి అలంకారం రూపకం. అజాతశత్రుని కృపామౌగ్యంబ 
అంకుశం బయి - రూపకమే. అజాతశత్రుండు అనే ధర్మరాజునామం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరాంకురం. 


వ. అని పలికి ధర్మ్శతనయానుమతంబున సంజయునకు సపరివారంబుగా సముచిత ప్రకారంబున మజ్జన 
భోజనంబు లొనరించి, మాల్యానులేపనాద్యుపచారంబులు సేయించి, మణిభూషణ చిత్రాంబరంబు లొసంగి 
వీడుకొల్పిన, నతండును బాండవులను వాసుదేవుని వీడ్కొని చనియె' నని చెప్పిన. 380 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 151 


ప్రతిపదార్థం: అని పలికి; ధర్మతనయ+అనుమతంబునన్‌= ధర్మరాజుయొక్క అనుజ్ఞతో; సంజయునకున్‌; సపరివారంబుగాన్‌= 
పరిజనసమేతంగా; సముచిత (ప్రకారంబునన్‌= తగిన విధంగా; మజ్జన భోజనంబులు= స్నానాహారాలు; ఒనరించి= చేసి; 
మాల్య+అనులేపన+ఆది+ఉపచారంబులు= దండలు, మైపూంతలు మొదలయిన సమ్మానములు; చేయించి; మణి భూషణ 
చిత్ర+అంబరంబులు= రత్నాలంకారాలు, మనోజ్ఞములైన వస్త్రాలు; ఒసంగి= ఇచ్చి; వీడుకొల్పినన్‌= సెలవిచ్చి పంపగా; 
అతండును; పాండవులను; వాసుదేవునిన్‌= కృష్ణుడిని; వీడ్కొని చనియెన్‌= విడిచి వెళ్ళాడు; అని; చెప్పినన్‌= అని వైశంపాయనుడు 
చెప్పగా; 


తాత్సర్యం: అని పలికి ధర్మరాజు అనుజ్ఞతో సంజయునకు పరిజనసమేతంగా తగిన విధాన స్నానాహారాలు 
చేయించి, పూలమాలలు, మైపూతలు మొదలయిన సమ్మానాలు జరిపించి, రత్నాలంకారాలు, మనోజ్ఞములయిన 
వ(స్తాలు సమర్పించి, సెలవిచ్చి పంపగా సంజయుడును పాండవులను, శ్రీకృష్ణుడిని విడిచి వెళ్ళాడు” అని 
వైశంపాయనుడు చెప్పగా. 


క. విని, యత్యంత కుతూహల । మున బొదలుచు, 'సంజయుండు మున్నెచ్చటికిం 
జనియెను? నెవ్వరితో నే । మనియెను వినవలయు; మునిజనాధిప! చెపుమా.” 381 


ప్రతిపదార్థం: విని= (జనమేజయుడు) విని; అత్యంత కుతూహలమునన్‌= మిక్కిలి ఆసక్తితో; పొదలుచున్‌= ఒప్పుతూ; ముని 
జన+అధిప!= మునీశ్వరా! వైశంపాయన మహర్షీ; సంజయుండు; మున్ను= ముందు; ఎచ్చటికిన్‌= ఎక్కడకు; చనియెను= 
వెళ్ళాడు; ఎవ్వరితోన్‌; ఏమి+అనియెను; వినవలయున్‌; చెపుమా. 


తాత్సర్యం: జనమేజయుడు విని మిక్కిలి ఆసక్తితో ఒప్పుతూ 'మునీశ్యరా! సంజయుడు ముందుగా ఎక్కడకు 
వెళ్ళాడు? ఎవరితో ఏ మన్నాడు? వినాలి చెప్పుము.” 


వ. అని యడిగిన. 382 
తాత్సర్యం: అని జనమేజయుడు అడుగగా. (తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


ఉ. భూరికృపానుషంగ! మునిపుంగవ చిత్త సరోజ భృంగ! సం 

సార దవ వ్రవర్ష! సుర సంస్తుత దివ్య గుణ ప్రకర్ష! దో 

స్సారనిరస్త దైత్య! శమశాలి మనస్‌స్థితి నిత్య! లోక ని 

స్తారక శీల! నిర్వృతి విశాల! నిరంజన! పాపభంజనా! 383 
ప్రతిపదార్థం: ఇది కృతిపతి అయిన హరిహరనాథుడికి కృతికర్త తిక్కన చేసిన స్తుతి. భూరి కృపా+అనుషంగ!= (ఆపన్నులైన 
వారి యందు) గొప్ప దయ కలవాడా!; (అనుషంగము= ఆసక్తి; ముని పుంగవ చిత్త సరోజ భృంగ!;= ముని(శ్రేష్టుల 
మనఃపద్మములకు తుమ్మెద అయినవాడా!; సంసార దవ (ప్రవర్ష!= సంసారమనే కార్చిచ్చునకు ధారాపాతమైన వాడా! సుర 
సంస్తుత దివ్య గుణ (ప్రకర్ష!= దేవతలచేత మిక్కిలి స్తుతించబడిన ఉత్తమ గుణాతిశయం కలవాడా!) దోస్‌+సార నిరస్త దైత్య!= 
భుజబలంచేత నిరసింపబడిన రాక్షసులు కలవాడా!; శమశాలి మనస్‌+స్థితి నిత్య!= ఇం(దైయనిగ్రహం కలవారి మనస్సులందలి 
ఉనికిచేత శాశ్వతుడా-వశులైన మహర్షులు తమ మనసులను పరమేశ్యరుడియందే లగ్నం చేస్తారని భావం; లోక విస్తారక 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


శీల!= భక్త లోకాన్ని తరింపజేసే స్వభావం కలవాడా!; నిరృతి విశాల!= ఆనందం చేత విశాలుడా! (అనంతానంద స్వరూపుడా 
అని భావం); నిరంజన!= దేనితోనూ తగులులేనివాడా!; పాప భంజనా= (భక్తుల) పాపాలను నశింపజేసేవాడా! హరిహరనాథా! 


తాత్సర్యం: ఆపన్నులయందు గొప్పదయ గలవాడా! మహర్షుల మనఃపద్మాలకు తుమ్మెద అయినవాడా! సంసారం 
అనే కార్చిచ్చుకు ధారాపాతమైన వాడా! దేవతల చేత కూడా స్తుతించబడిన సుగుణాల అతిశయం కలవాడా! 
భుజబలం చేత నిరసించబడిన రాక్షసులు కలవాడా! ఇంద్రియనిగ్రహం కలవారి మనస్సులందు నిత్యం ఉండేవాడా! 
భక్త లోకాల్ని తరింపజేసే స్వభావం కలవాడా! అనంతానంద స్వరూపుడా! దేనితోనూ సక్తత లేనివాడా! భక్తుల 
పాపాలను నశింపజేసేవాడా! హరిహరనాథా! 


విశేషం: అలం: రూపకం. అంత్యానుప్రాసం. ముని పుంగవ చిత్త సరోజ భృంగ- చిత్తములనే సరోజాలకు భృంగము- 
అలంకారం రూపకం. సంసారదవ (ప్రవర్ష - సంసారమనే దవానికి ప్రవర్షమైనవాడు- అలంకారం రూపకం. రెండేసి విశేషణాలకు 
అంత్యానుప్రాసం. 
క శ్రుతి మౌళి రత్నమూర్తీ! । శతర్భతి ముఖ పద్మ షండ సౌరభ కీర్తీ! 

రతిపతి హెతాహితాక్షా! । సతత సమాచరిత భక్త జన సంరక్ష! 384 
ప్రతిపదార్థం: ఇది కూడా హరిహరనాథస్తుతే. (శ్రుతి మౌళి రత్నమూర్తీ!= వేదం అనే (స్రీయొక్క శిరస్సునకు రత్నమైన 
స్వరూపం కలవాడా! - వేదాంతాలచేత (ప్రతిపాదించబడే వాడా అని భావం; శతధృతి ముఖ పద్మ షండ సౌరభ క్రీర్తీ!= 
(బ్రహ్మయొక్క తామరల వంటి ముఖాల యొక్క సమూహం యొక్క పరిమళరూపకమైన యశస్సు కలవాడా!; రతి పతి 
హిత+అహిత+అక్షా!= మన్మథుడికి మేలూ, కీడూ కలుగజేసే కన్నులు కలవాడా!; సతత సమాచరిత భక్త జన సంరక్షా!= 
ఎల్లప్పుడూ చేయబడిన భక్త జనుల రక్షణం కలవాడా! నిత్యమూ భక్తులను రక్షించేవాడా అని భావం - హరిహరనాథా! 


తాత్సర్యం: (శ్రుతి కాంత శిరోరత్నమైనవాడా! వేదాంతాలచేత ప్రతిపాదించబడేవాడా! బ్రహ్మ ముఖ పద్మసమూహాల 
పరిమళంవంటి కీర్తి కలవాడా! (బ్రహ్మ ముఖ పద్మ నిర్గత చతుర్వేదాలూ పరమేశ్వరుడి యశస్సునే తెలుపుతున్నాయని 
భావం.) మన్మథుడికి మేలూ కీడూ కలుగజేసే కన్నులు కలవాడా! ఎల్లపుడూ భక్తజనులను రక్షించేవాడా! హరిహరనాథా! 


విశేషం: (శుతిమౌళులు వేదాంతాలు. వాటికి రత్నమైన వాడు అనగా వాటిచేత (ప్రతిపాదించబడేవాడు. వేదం పూర్వభాగం 
కర్మలకు సంబంధించేది. ఉత్తరభాగమైన ఉపనిషత్తులు పరమేశ్వరుడికి సంబంధించేవి. రతిపతి హితాహితాక్షా! హరి రూపంలో 
మన్మథుడు పుత్రుడవటం చేత అతడియందు ప్రసన్నమైన దృష్టీ, హరరూపంలో శృత్రువవటం చేత మూడో కంటితో దహించి 
అతనియందు అహితమైన దృష్టీ హరిహరనాథుడి కున్నాయని భావం. (శుతిమౌళిరత్నమూర్తీ-రూపకాలంకారం. శతధృతి 
ముఖపద్మషండ సౌరభకీర్తీ రూపకాలంకారమే. రతిపతి హితాహితాక్షా - అలంకారం యథాసంఖ్యం. హితాక్షి హరిదీ, అహితాక్షి 
హరుడిదీ అని (క్రమాన్వయం. రెండేసి పాదాలకు అంత్యానుప్రాసం పాటించబడింది. 
మాలిని. 

సదయ విమల దృష్టీ! సంశ్రితాశీః ప్రవృష్టీ! 

హృదయ కమల వాసా! యిద్ధమాయా విలాసా! 

విదిత నిఖిల భూతీ! విశ్వరక్షాత్తహేతీ! 


సదసదుపచితాత్సా! సంభృతానందవర్షా! 385 


ఉద్యోగపర్వము - ప్రథమాశ్వాసము 153 
ప్రతిపదార్థం: ఇది కూడా హరిహరనాథుడిని స్తుతించే పద్యమే. సదయ విమల దృష్టీ!= (భక్తులయందు) దయతో కూడిన 
స్వచ్చమైన కీర్తిగలవాడా; సంశ్రిత+ఆశీస్‌+ప్రవృష్టీ!= ఆశ్రితులకు ఆశీస్సులను మిక్కిలి వర్షించేవాడా!; హృదయ కమల వాసా!= 
పద్మంవంటి హృదయం నివాసస్థానంగా కలవాడా!; ఇద్ద మాయా విలాసా!= అప్రతిహతమైన మాయయొక్క జగదుత్పత్తి స్థితి 
లయ రూపమైన లీలగలవాడా!; విదిత నిఖిల భూతీ!= తెలియబడిన సకలైశ్యరములూ కలవాడా!; విశ్వ రక్షా+ఆత్త హేతీ!= 
జగద్రక్షణ కొరకే పొందబడిన ఆయుధములు కలవాడా!; సత్‌+అసత్‌+ఉపచిత+ఆత్మా!= సద్రూపంతోనూ, అసద్రూపంతోనూ 
'పెంపొందిన స్వరూపం కలవాడా!; సంభృత+ఆనంద వర్మా! పొందబడిన ఆనందమార్గం కలవాడా! హరిహరనాథా! 


తాత్పర్యం: భక్తులయందు సదయమూ నిర్మలమూ అయిన దృష్టికలవాడా! ఆశ్రితులకు ఆశీస్సులను వర్షించేవాడా! 
హృదయపద్మం వాసస్థానంగా కలవాడా! అడ్డులేని మాయయొక్క జగదుత్పత్తి స్థితి లయరూపమైన లీలగలవాడా! 
సకలైశ్వర్యాలూ తెలిసినవాడా! జగద్రక్షణ కొరకే ఆయుధాలు ధరించినవాడా! సద్రూపంతోనూ, అసద్రూపంతోనూ 
'పెంపొందిన స్వరూపం కలవాడా! ఆనందమార్గం పొందినవాడా! హరిహరనాథా! 


విశేషం: 'సదసదుపచితాత్మా' విశ్వమంతా సదసద్రూపాలతో కూడి ఉన్నది. సద్రూపం కారణరూపం వాస్తవం. అసద్రూపం 
కార్యరూపం అవాస్తవం. కార్యములైన ఘటాదులు వాస్తవములు కావు. కారణమైన మట్టియే వాస్తవం. కార్యకారణ రూపంతో 
ఒప్పు ఈ విశ్వమంతా పరమేశ్వర రూపమే కాబట్టి పరమేశ్వరుడు సదసదుపచితాత్ముడు. లేదా సత్తంటే మూర్తరూపాలైన 
పృథివి, జలం, అగ్ని మొదలయినవి. అసత్తంటే అమూర్తములైన వాయువు, ఆకాశం మొదలయినవి. తదుపచి తాత్ముడు 
పరమేశ్వరుడు, 'సంభృతానంద వర్మ్మా'-పరమేశ్వరుడిని పొందించే భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో ఏదయినా ఆనందపరిపూర్ణమే 
అని భావం. ఆశీః ప్రవృష్టీ రూపకం. హృదయ కమలం ఉపమిత సమాసం. రెండేసి విశేషణాలకు అంత్యప్రాసం పాటించబడింది. 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్త కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజ తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
శ్రీ మహాభారతంబున యుద్యోగపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది; శ్రీమత్‌+ఉభయకవి మిత్ర= శ్రీమంతుడైన ఉభయకవిమి(త్ర బిరుదాంచితుడూ(సంస్కృతకవులూ, ఆంధ్ర 
కవులూ ఈ ఉభయులకూ మిత్రుడు ఇది తిక్కన బిరుదు.) కొమ్మన+అమాత్య పుత్ర= కొమ్మన మంత్రి కుమారుడూ; 
బుధ+ ఆరాధన విరాజి= పండితుల పూజచేత (ప్రకాశించే వాడూ; (అగు), తిక్కన సోమయాజి (ప్రణీతంబు+అయిన= 


తిక్కన సోమయాజిచేత రచించబడిన; శ్రీ మహాభారతంబున+ఉద్యోగపర్వంబునందున్‌= శ్రీ మహాభారతంలోని ఉద్యోగపర్వంలో; 
ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది ఉభయ కవిమి(త్ర బిరుదాంచితుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, బుధుల పూజచేత ప్రకాశించే 
వాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని ఉద్యోగపర్వంలో మొదటి ఆశ్వాసం. 


ఉద్యోగపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ విస్తారకరణ కరు । ణావేశోదార ! శశ్వదమలాకారా! 
భావ వికార విదూర! శు | భావహ నామప్రకార! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: ఇది తిక్కన కృతిపతిఐన హరిహరనాథుడిని స్తుతిస్తూ చెప్పిన ఆశ్వాసాది పద్యం. 


శ్రీ విస్తార కరణ కరుణా+ఆవేశ+ఉదార!= ఐశ్వర్యాన్ని అధికం చేసే దయయొక్క ఆవేశం చేత గొప్పవాడా! శశ్చత్‌+అమల+ 
ఆకారా!= ఎల్లప్పుడూ స్వచ్చమైన ఆకారం కలవాడా!; భావ వికార విదూర!= పదార్థాలకు లోకంలో గలిగే మార్పులకు మిక్కిలి 
దూరంగా ఉండేవాడా!; శుభ+ఆవహ నామ (ప్రకార!= శుభాలను కలిగించే పేరు గలవాడా!; హరిహరనాథా! 


తాత్సర్యం: హరిహరనాథా! ఐశ్వర్యాన్ని పెంపొందించే దయావేశంచేత గొప్పవాడా! ఎప్పుడూ నిర్మలమైన ఆకారం 
కలవాడా! పదార్థాలకు కలిగే జనన మరణాది వికారాలకు మిక్కిలి దూరమైనవాడా! జనులకు శుభాలను కలిగించే 


పేరు కలవాడా! 


విశేషం: పరమేశ్వరుడి దయావేశం ఐశ్వర్యహేతు వనటానికి కుచేలాదుల వృత్తాంతాలు దృష్టాంతాలు. భావ వికార విదూర- 
లోకంలో వస్తువులకుగల పుట్టటం, ఉండటం, వృద్దిపొందటం, మారటం, క్షీణించటం, నశించటం అనే ఆరు విధాలయిన 
మార్పులు లేని నిర్వికారుడు పరమేశ్వరుడు. 'శుభావహనామ (ప్రకార - పరమేశ్వరుడి నామం మం(త్రరూపమే కాబట్టి అట్టి 
మం(త్రజపం తదుపాసకుడికి శుభం కలుగజేస్తుంది. 


సంజయు(డు ధర్మజుని సంధి పల్కులను ధృతరాష్టునకు( దెల్పుట (సం.5-32-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; 'నివ్విధంబున వీడ్కొని సూతనందనుండు పవనజవంబు 
లగు నరదంబు తురంగంబులం దణిమి ప్రొద్దుగ్రుంకునంతకుం గరిపురి సొచ్చి నగరి కరిగి యంతః 
పురంబున నున్న ధృతరాష్తునకుం దనరాక యెటింగించి పుచ్చి యతనిం గాంచి యడుగుల కఅంగిన, 
నమ్మహీవరుండును నత్యాదరంబున నెత్తి సమీపంబున నునిచినం గొలిచియుండి చేతులు మోడ్డి యిట్లనియె; 

2 


ప్రతిపదార్థం: దేవా!= స్వామీ, హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌; సూత నందనుండు= 
సంజయుడు; ఈ+విధంబునన్‌; వీడ్కొని= వీడి; పవన జవంబులు+అగు= వాయువువేగంవంటి వేగంగలవైన; అరదంబు 
తురంగంబులన్‌= రథాశ్వాలను; తణిమి= పరుగెత్తించి; (ప్రొద్దు+(క్రుంకు+అంతకున్‌= సూర్యుడు అస్తమించే సమయానికి; 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 155 


కరిపురి+చొచ్చి= హస్తినాపురం (ప్రవేశించి; నగరికిన్‌+అరిగి= రాజభవనానికి వెళ్ళి; అంతఃపురంబునన్‌+ఉన్న ధృతరా(ష్టునకున్‌= 
అంతఃపురంలో ఉన్న ధృతరాషుడికి; తన రాక; ఎణింగించి పుచ్చి= తెలిపి; అతనిన్‌; కాంచి; అడుగులకున్‌+ఎజుంగినన్‌= 
పాదాలకు మొక్కగా; ఆ+మహీవరుండును= ఆ రాజును; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో; ఎత్తి= లేవనెత్తి; 
సమీపంబునన్‌= చేరువలో; ఉనిచినన్‌= కూర్చుండ బెట్టగా; కొలిచి+ఉండి= సేవించి; చేతులు మోడ్చి= చేతులు జోడించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ప్రభూ! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. సంజయుడు ఈ విధంగా 
పాండవులను వీడి వాయువేగాలయిన రథాశ్వాలను పరువెత్తించి సూర్యాస్తమయ సమయానికి హస్తినాపురం (ప్రవేశించి, 
రాజభవనానికి వెళ్ళి, అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి తన రాక తెలిపి, అతడిని చూచి, పాదాలకు మొక్కగా, 
ఆ రాజు మిక్కిలి ఆదరంతో లేవనెత్తి దగ్గర కూర్చుండబెట్టుకొన్నాడు. సంజయుడు అతడిని సేవించి చేతులు 
జోడించి ఇట్లా అన్నాడు. 


ఉ. “దేవర పంపగా జని యుధిష్టిరునిం గని వచ్చినాండ; నా 
భూవిభు6 డప్రమేయ గుణపూజ్యుండు మీకు నమస్కరించె; సం 
భావనసేసె నా; కిచటి బంధుల నెల్ల దలంచె; మీ సుఖ 


శ్రీ విభవంబులున్‌, సుతుల సేమము నన్నడ్రిగెం బ్రసన్ను(డై.' 3 


ప్రతిపదార్థం: దేవర= తమరు; పంపంగాన్‌; చని= వెళ్ళి; యుధిస్టిరునిన్‌= ధర్మరాజును; కని= చూచి; వచ్చినాండన్‌; అప్రమేయ 
గుణ పూజ్యుండు= కొలది ఇడరాని సుగుణాలచే పూజించదగినవాడు; (అగు); ఆ భూవిభుండు= ఆ రాజు ధర్మరాజు; మీకున్‌; 
నమస్కరించెన్‌; నాకున్‌; సంభావన+చేసెన్‌= మర్యాద చేశాడు; ఇచటి బంధులన్‌+ఎల్లన్‌= ఇక్కడి చుట్టాలనందరినీ; తలంచెన్‌= 


శ్రీ విభవంబులున్‌= మీ సౌఖ్యమూ, సంపదా, వైభవమూ, సుతుల 


స్మరించాడు; ప్రసన్నుండు+ఐ= సంతుష్టుడయి; మీ సుఖ శ్రీ 


సేమమున్‌= కొడుకుల క్షేమమూ; నన్నున్‌+అడిగెన్‌. 


తాత్సర్యం: “తమరు పంపగా వెళ్ళి ధర్మరాజును చూచివచ్చాను. అమిత సుగుణాలు కలిగి పూజ్యుడైన ఆ రాజు 
మీకు నమస్కరించాడు. నాకు మర్యాద చేశాడు. ఇక్కడి చుట్టాలనందరినీ స్మరించాడు. సంతోషంతో మీ సౌఖ్యమూ, 
సంపదా, వైభవమూ, కొడుకుల క్షేమమూ నన్ను అడిగాడు. 


విశేషం: రాయబారిగా సంజయుడు ఉపప్పావ్యంనుండి తిరిగి వచ్చి ధృతర్మాష్ట మహారాజుకు అక్కడ జరిగిన విశేషాల 
తాత్పర్యాన్ని (సారాంశాన్ని) సంగ్రహంగా సారవంతంగా నివేదిస్తున్నాడు. ఇది (ప్రాథమిక నివేదిక వంటిది. అందువలన 
ఇందులో (ప్రతిపద సార్ధక్యం పరిగణించదగింది. ప్రభువులైన మీరు నన్ను పంపారు. నేను 'యుధిష్టిరుడిని చూచి వచ్చాను” 
అని మొదటి వాక్యం. యుద్దమందు స్థిరసంకల్పంతో ఉన్న ధర్మరాజును నేను అక్కడ చూచాను - అని అర్థం. చూచి 
వచ్చా'నంటే ఆశించిన ప్రయోజనం మరేమీ సిద్దించ లేదని కూడా ధ్వని. ధర్మజుడు గుణపూజ్యుడు. (ప్రసన్నుడు - 
అనిపించాడు; అందరినీ ఆదరంతో అభినందించాడని పేర్కొన్నాడు. ధృతరాష్ట్రుడి వ్యూహానికి విరుద్దంగా యుద్ద నిర్ణయంలో 
ధర్మజుడున్నా, శత్రువులు కూడా పూజ్యుడనీ, ప్రసన్నుడనీ భావించేటట్టు వ్యవహరించాడనీ తాత్పర్యం. యుధిస్టిరుడైనా 
ప్రసన్నుడై తండ్రియొక్క యోగక్షేమాలు తెలిసికొనటం, అతడి (ప్రతినిధికి మర్యాద చేయటం, కౌరవుల క్షేమాన్ని అడగటం 
విశేషం. (సంపా) 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అనుడు ధృతరాష్తుం డిట్లను 'నయ్యజాత । శత్రునకు సేమమే? యనుజన్సు లెల్ల 
సుఖులె? బంధులు, భృత్యులు, సఖులు, మంత్రి । వరులు సంప్రీతిమెయి నున్నవారె యచట?” 4 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; ధృతరా(ష్టు(డు+ఇట్టు+అనున్‌; ఆ+అజాతశత్రునకున్‌= ఆ ధర్మరాజుకు; సేమమే?; 
అనుజన్ములు+ఎల్లన్‌= తమ్ములందరూ; సుఖులె?= సుఖంగా ఉన్నారా?; బంధులున్‌= చుట్టాలూ; భృత్యులున్‌= సేవకులూ; 
సఖులున్‌= స్నేహితులూ; మంత్రివరులున్‌= మంత్రిశ్రేష్టులూ; అచటన్‌= అక్కడ; సంట్రీతి మెయిన్‌= సంతోషంతో; ఉన్నవారె?= 


ఉన్నారా? 


తాత్పర్యం: అనగానే ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు; 'ఆ ధర్మరాజుకు క్షమమా? అతడి తమ్ములందరూ 
సుఖంగా ఉన్నారా? అక్కడ చుట్టాలూ, సేవకులూ, స్నేహితులూ, మం(త్రివర్యులూ సంతోషంతో ఉన్నారా? 


విశేషం: 'అజాతశత్రు'వనే పద (ప్రయోగం సార్థకం. పేరుకు యుధిష్టిరుడైనా, స్వభావంచేత 'అజాత శత్రువు” ధృతరాష్ట్రుడు 
ధర్మరాజులోని అజాతశత్రుత్యాన్ని మేలుకొల్పటానికే సంజయుడిని పంపాడు. అది సఫలమైనదా? అని ఆశతో ఆ పదాన్ని 
వాడాడు. ధర్మజుడి శాంత(ప్రవృత్తిని సహించి తమ్ములూ, బంధువులూ, భృత్యులూ సంతృప్తితో ఉన్నారా? అని అడిగాడు. 
లోగుట్టు లాగటానికి నగిషీగా మాట్లాడే తీరిది. (సంపా.) 


వ. అనిన సంజయుం డిట్లనియె; 5 
తాత్పర్యం: అనగా సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


క  'వారెల్లను భవదీయ । స్పారబలము గారణముగ సౌఖ్యంబున ను 
న్వారమని పలుకుదురు; నిజ । మారయంగా నట్ల కాదె యది, జననాథా! 6 


ప్రతిపదార్థం: జననాథా= రాజా!; వారు+ఎల్లను= వారందరూ; భవదీయ స్సార బలము+కారణముగన్‌= నీదైన అధిక బలం 
కారణంగా; సౌఖ్యంబునన్‌= సుఖంగా; ఉన్నారము+అని పలుకుదురు= ఉన్నామని అంటారు; నిజము+ఆరయణాన్‌= నిజం 
చెప్పాలంటే; అది; అట్టు+అ కాదె!= అంతేకదా! 


తాత్సర్యం: “రాజా! వారందరూ నీ గొప్పబలం కారణంగా సుఖంగా ఉన్నాం" అని అంటారు. నిజం చెప్పాలంటే 


అది అంతేకదా! 


విశేషం: ఈ వాక్యాలు మెలిక మాటలు. వ్యంగ్యోక్తులు. కాకువు స్థగితం చేసిన పలుకులు. ధర్మరాజు 'ఆ రాజు మాదెసం 
గల కారుణ్యము కతమునను సుఖంబున నిట్టున్నారము'- అని కాకువుతో ఎత్తి పొడిచినట్టున్నాడు. దానిని సంజయుడు 
యథాతథంగా నివేదించకుండా సంస్కరించాడు. ధృతర్మాష్టుడి ఉజ్జలబలంవలన వారు క్షేమంగా ఉన్నారని అంటున్నారు - 
అన్నాడు. అంటే ఇప్పటికీ ధృతరా(ష్టుడి రక్షలోనే మేమున్నామని భావిస్తున్నామని పాండవులు అంటున్నారని భావం. నిజానికి 
ఆ మాటలు సత్యం కావు. నిజం గాని మాటలను నిజంగా నమ్మించటమే కదా సంజయుడి రాయబారంలోని రాజనీతి. ఆ 
రాజనీతిని కన్నులతో వెక్కిరిస్తున్నట్టు సంజయుడు పలికాడు. 'నిజ మారయంగా నట్టకాదె!' అని, ధర్మజుడి కాకువును స్టగితం 
చేసి తన వ్యంగ్యోక్తిని ప్రకటించటం సంజయుడి వాక్యనీతి. (సంపా.) 


ఉద్యోగపర్వము లై ద్వితీయాశ్వాసము 157 


క. ధర్మజునకు భోగంబులు । ధర్మువున ట్లింపు గావు; ధర్మంబులలో 
నిర్మల బుద్ది నహింసకు( । గూర్చి గడుం గలం డతండు, కురువంశనిధీ! 7 


ప్రతిపదార్థం: కురు వంశ నిధీ!= కురువంశానికి ఆశ్రయమైనవాడా - ధృతరాష్టా!; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; భోగంబులు= 
సౌఖ్యాలు; ధర్మువు+అట్టు= ధర్మం వలె; ఇంపు+కావు= (ప్రియము కావు; అతండు; నిర్మల బుద్దిన్‌= స్వచ్చమైన మనస్సుతో; 
ధర్మంబులలోన్‌= ధర్మాలలో; అహింసకున్‌= అహింస అనే ధర్మానికి; కూర్మి= పీతి; కడున్‌= మిక్కిలి; కలండు= కలవాడు; 


తాత్పర్యం: కురువంశశ్రేష్టుడా! ధృతర్మాష్ట్రా! ధర్మరాజుకు సౌఖ్యాలు ధర్మం వలె ప్రియం కావు. అతడు నిర్మల 
మనస్సుతో ధర్మాలన్నిటిలోనూ అహింసాధర్మాన్ని బాగా ఇష్టపడతాడు. 


విశేషం: సంజయుడి రాయబారపు ప్రయత్నమంతా ధర్మరాజులోని శాంత (ప్రవృత్తిని ప్రబుద్దం చేసి, అతడి యుద్ద ప్రయత్నం 
మాన్పించి, రాజ్యకాంక్ష లేని ప్రసన్నభావంతో వైరాగ్యచిత్తంతో జీవించేటట్టు ప్రబోధించటం కదా! ఆ పరివర్తన ప్రయత్నంతో 
సంజయు డెంత వరకు కృతకృత్యుడైనాడో తెలిసికొనటం ధృతరాష్ట్రుడి ఆసక్తి దాని కనుగుణంగా ధర్మజుడి చిత్తవృత్తిని 
సంజయుడు వివరించనారంభించాడు. ధర్మరాజుకు భోగాల కంటె ధర్మమంటే పీతి. ధర్మాలలో అహింస అంటే అత్యంత 
పీతి అని ఆరంభించాడు. ధృతరాష్ట్రుడికి ఈ ఎత్తుగడ ఆశాజనకంగా ఉన్నది. అయితే, ధర్మమంటే ఏమిటి? అన్నది ఈ 
పద్యంలో మిగిలే యక్షప్రశ్న. (సంపా.) 


ఉ.  మానుషశక్తి యొల్లండు; సమంచిత దైవమ యూందియుండు; నీ 
పైన యతండు పుణ్యమును బాపము౦. బెట్టినవాండు; నీవు నీ 
సూనువశంబ కాని యొకచొప్పు. దలంపవు; కర్ణ సౌబలా 
ధీనము కార్యనిశ్చయము; తెల్లము నీ మత మొప్ప దేమియున్‌. 8 


ప్రతిపదార్థం: (ధర్మరాజు కర్త); మానుష శక్తి= పౌరుషమైన శక్తి ఒల్లండు= అంగీకరించడు; సమంచిత దైవము+అ= 
ఒప్పిదమైన దైవమే; ఊంది+ఉండున్‌= అవలంబించి ఉంటాడు; అతండు= ధర్మరాజు; నీ పైన్‌+అ= నీ మీదనే; పుణ్యమును+ 
పాపమున్‌+పెట్టినవాండు= పుణ్యపాపాలు పెట్టాడు; నీవు; నీ సూను వశంబు+అ కాని= నీ కొడుకు అధీనతే కాని; ఒక 
చొప్పున్‌= మరే విధమూ; తలంపవు= ఆలోచించవు; కార్య నిశ్చయము= కార్య నిర్ణయం; కర్ణ సౌబల+అధీనము= కర్ష శకునుల 
వశం; నీ మతము= నీ విధం; ఏమియున్‌+ఒప్పదు= ఏమీ బాగుండదు; తెల్లము= స్పష్టం. 


తాత్పర్యం: ధర్మరాజు పౌరుషాన్ని అంగీకరించడు; ఒప్పిదమైన దైవాన్నే నమ్ముకొని ఉంటాడు. అతడు పుణ్యపాపాలను 
నీమీదే పెట్టాడు. నీవు నీ కొడుకు కోరినట్టేకాని ఇంకో విధం ఆలోచించవు. కార్య నిర్ణయం కర్ల శకునుల వశం. 
నీ విధం ఏమీ బాగుండదు. అది స్పష్టం. 


విశేషం: 'అహింసా పరమో ధర్మః అని నమ్మిన ధర్మరాజు ఆ ధర్మసాధనలో పురుషయత్నాన్ని చేస్తాడు కాని, అది దైవ 
సమ్మతం కాకపోతే సఫలం కాదని నమ్ముతాడు. ఇది ధర్మజుడి వ్యక్తిత్వంలోని కీలకమైన అంశం. అందువలన దేవుడి మీద 
భారం వేసి ఈ కార్యంలోని పుణ్యపాపాలు రెండూ ధృతరాష్టుడి మీదనే ఉంచాడు ధర్మరాజు. అంటే, నిర్ణయం తీసికొనవలసింది 
ధృతరాష్టుడే. అతడి నిర్ణయం దైవ(పేరితంగా ధర్మజుడు భావించి పురుషయత్నం చేయాలని భావించాడు. ధర్మజుడు 
స్వయంనిర్లయం తీసికొని వైరాగ్య వృత్తిని వరిస్తాడేమో అనుకొని ధృతర్యాష్ట్రుడు పురుషయత్నం చేశాడు. ధర్మజుడు దానిని 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిపుణంగా త్రిప్పికొట్టి 'తండ్రి నిర్ణయమే దైవనిర్లయంగా భావిస్తానన్నా'డని సంజయుడు తేల్చి చెప్పాడు. అంటే- పుణ్యపాపాలన్నీ 
ధృతరాష్ట్ర నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నవనీ బాధ్యత గ్రుడ్డిరాజుదే అయిందనీ ధ్వని. 


ఈ విధంగా ధర్మజ (ప్రవృత్తిని తెలిపి అంతటితో ఆగక ధర్మజుడి ఎత్తుగడతో ధృతరాష్ట్రుడి అసలు బండారం 
ఎంత బైటపడుతుందో తెలిసేటట్టు వ్యంగ్యంగా రాజును అధిక్షేపగర్భితంగా ఆక్షేపించ నారంభించాడు. రాయబారి పాత్ర కంటె 
హితుడి పాత్రను (గ్రహించి పలుక నారంభించాడు. అందులోని ముఖ్యాంశాలు ఇవి. అక్కడ నిర్ణయం ధర్మరాజుది. కాని, 
ఇక్కడ నిర్ణయం ధృతరాష్టుడిది కాదు. అది దుర్యోధనాధీనం. ఆ దుర్యోధనుడి ఆలోచన కూడా అతడి స్వంతం కాదు. 
కార్యం నిశ్చయించేది కర్ల్ణసౌబలులు. అందువలన కౌరవ నిర్ణయం పురుషయత్నమే కాదు. కాపురుషయత్నం, పరోక్ష యత్నం, 
పరాధీనమైన కార్యనిశ్చయం. అది అన్ని విధాలా అనర్ధదాయకం. కాబట్టి ఈ పురుషయత్నం దైవబలం పొందలేక విఫలమౌతుందని 
ధ్వనిమయంగా పలికాడు. తన రాయబారి తనకే నీతి చెప్పితే వినే వింత పరిస్థితిలో పడ్డాడు ధృతరాష్ట్రుడు. ఇది శోచనీయావస్థ. 
(సంపా.) 


ఆ. ఆలు బిడ్డ లేని యట్టి త్రిమ్మరి యగు । కొయ్య గాక, కుదుట గూడు వెట్టి 
కుడుచువార లిట్టి క్రొవ్విదంబులు సేయం । జొచ్చు టిచ్చగించి చూతురయ్య? 9 


ప్రతిపదార్థం: ఆలు బిడ్డ లేని అట్టి (త్రిమ్మరి+అగు కొయ్య+కాక= పెళ్ళాం బిడ్డా లేక ఇష్టం వచ్చినట్టు తిరిగే మొద్దుకాక; 

కుదుటన్‌+కూడు+పెట్టి కుడుచువారలు= ఒకచోట స్థిరంగా ఉండి అన్నం తినేవాళ్ళు; ఇట్టి (క్రొవ్విదంబులు= ఇటువంటి 
లు థ లు 

పొగరుబోతు చేతలు; చేయన్‌+చొచ్చుట= చేయబూనటం; ఇచ్చగించి చూతురయ్య?= ఇష్టపడి చూస్తారా? 


తాత్సర్యం: ఆలుబిడ్డలు లేక యథేచ్చగా తిరిగే మొద్దుగాక, ఒక చోట స్థిరంగా ఉండి అన్నం తినేవాళ్ళు ఇటువంటి 
పొగరుబోతు చేతలు ఇష్టపడి చూస్తూ ఊరుకొంటారా? 


విశేషం: ఇది నిందోక్తి అర్హవాదం. అలనాడు కురుసభలో దుర్యోధనాదులు చేసిన దుర్నయాన్ని నివారించకుండా ఉపేక్ష 
వహించిన ధృతర్మాష్టుడి వర్తనం శత్రువుల చేత, మిత్రులచేత, ప్రజల చేత గర్జ్హించబడుతున్నది. అది ఎంత నీచమైనదో 
సంజయు డీ పద్యంలో చెప్పాడు పరోక్షంగా. పెళ్ళాం బిడ్డలు లేనివాడు, దేశదిమ్మరి, మొద్దువంటివాడు అనే విశేషణాలు 
ధృతరాష్ట్రుడికి వర్తిస్తాయి. మర్యాదగా ఒక కుటుంబంలో ఉండి అన్నం తింటున్న పొగరుబోతులు కౌరవులు, వారివి అన్నం 
తినే వాళ్ళు చేసే పనులు కావు. పెళ్ళాలు బిడ్డలు లేనివాడు, తిరుగుబోతు, మొండిముండావాడు, బండ మొదలైనవి 
తెలుగుదనం ఉట్టిపడే తిట్టు. ఇవి సంజయుడు అంటున్నవిగా ఇందులో తోచినా తరువాతి పద్యంలో ఇవన్నీ (ప్రజలంటూంటే 
చెవులు చీములు కట్టేట్లు వింటున్నవిగా చెప్పబడ్డాయి. ధృతరాష్ట్రుడికి ప్రజలలో ఉన్న అపకీర్తికి ఈ మాటలు అక్షర సాక్ష్యాలు. 
(సంపా.) 


చ. కొడుకుల( గానరే నృపు లకుంఠితతేజుల నెందు? నిమ్మెయిం 
జెడు తెరు వైనచో( దగవు సెప్పక యొప్పరికించి చూతురే? 
పుడమి జనంబులెల్ల నిను€ బ్రువ్వంగ6 దిట్టంగ వించు నున్మి నొ 
చ్చెడు మది యెప్పుడుం, జెవులు చీములు గట్టెడు( గౌరవేశ్వరా! 10 


ప్రతిపదార్థం: కౌరవ+ఈశ్వరా= కురురాజా! ధృతరా(ష్టా!; ఎందున్‌= ఎక్కడా; నృపులు= రాజులు; అకుంఠిత తేజులన్‌ 
కొడుకులన్‌= మొక్కవోని తేజస్సుగల కొడుకులను; కానరే?= కనరా?; ఈ+మెయిన్‌= ఈ విధంగా; చెడు తెరువు+ఐనచోన్‌= 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 159 


దుర్మార్గులయితే; తగవు+చెప్పక= బుద్ది చెప్పక; ఒప్పరికించి చూతురే= గుడ్లప్పగించి చూస్తారా?; పుడమి జనంబులు+ఎల్లన్‌= 
భూజనులందరూ; నినున్‌; ప్రువ్వంగన్‌+తిట్టంగన్‌= పుచ్చిపోయేటట్టు; తిడుతూంటే; వించున్‌+ఉన్కిన్‌= వింటూ ఉండటం చేత; 
మది= మనస్సు; ఎప్పుడున్‌; నొచ్చెడున్‌= బాధపడుతుంది; చెవులు చీములు+కట్టెడున్‌= చెవులు పుచ్చిపోతున్నాయి. 
(వినలేకపోతున్నానని భావం.) 


తాత్పర్యం: కురురాజా! ధృతర్నాష్టా! మరి ఎక్కడా రాజులు కుంటువడని తేజస్సుగల కొడుకులను కనరా? 

నీవొక్కడివే కన్నావా? ఈ తీరుగా వాళ్ళు అపమార్గంలో నడుస్తూంటే బుద్దిచెప్పక (గుడ్లప్పగించి చూస్తూంటారా? 
Ua అవి ఠా ౧ = 

(ప్రజ లంతా నిన్ను పుచ్చిపోయేటట్టు తిట్టుతూండగా వింటూ ఉండటం నా మనస్సు కప్పుడూ బాధాకరంగా ఉన్నది. 

నా చెవులు పుచ్చిపోతున్నాయి. 


విశేషం: కానరే అనే (క్రియ సార్ధకం. జా(గ్రత్తగా చూచుకోరా, సరిదిద్దుకోరా, రక్షించుకోరా అని అన్వయిస్తుంది. ప్రవ్వంగం 
దెట్ట(గన్‌- తెలుగు నుడికారం. చెవులు చీములు గట్టెడు - తెలుగు జాతీయం. ఇవి తిక్కన రచనలోని తెలుగుదనానికి 
మచ్చుతునకలు. (సంపా.) 


చ. చలమున దుస్ససేనుండును సౌబలుండున్‌ మిము. బట్టి యార్వ బొ 

మ్మల క్రియ నాడుచుండుదురు మానక నీవు సుయోధనుండు(; దా 

రలసి యొకళప్పు పాండుసుతు లాగ్రహవృత్తికి. జొచ్చిరేని నీ 

చలము బలంబునుం గులము. జక్కంగం జేయరె యొక్క వ్రేల్మిడిన్‌? 11 
ప్రతిపదార్థం: చలమునన్‌= మాత్సర్యంతో; దుస్ఫసేను(డును= దుళ్ళాసనుడూ; సౌబలుండున్‌= శకునీ; మిమున్‌+పట్టి+ఆర్పన్‌= 
మిమ్మల్ని పట్టుకొని ఆడిస్తూంటే; నీవున్‌; సుయోధనుండున్‌= దుర్యోధనుడూ; మానక= విడువకుండా ఎప్పుడూ; బొమ్మల 
(క్రియన్‌= బొమ్మలవలె; ఆడుచున్‌+ఉండుదురు= ఆడుతూ ఉంటారు; పాండు సుతులు= పాండవులు; ఒక+అఫవ్హు= ఒకవేళ; 
తారు= తాము; అలసి= విసిగిపోయి; ఆ(గ్రహ వృత్తికిన్‌+చొచ్చిరి+ఏనిన్‌= కోపపడితే; ఒక్క ్రేల్మిడిన్‌= ఒక్కచిటిక సేపటిలో; 
నీ చలమున్‌ బలంబునున్‌ కులమున్‌= నీ మాత్సర్యాన్నీ, బలాన్నీ, కులాన్నీ, చక్కంగన్‌+*చేయరె?= నేలమట్టం చేసివేయరా? 


తాత్సర్యం: దుశ్ళాసనుడూ, శకునీ మాత్సర్యంతో మిమ్మల్ని పట్టుకొని ఎట్లా ఆడిస్తే అట్లా బొమ్మలవలె నీవూ, 
దుర్యోధనుడూ ఎప్పుడూ ఆడుతూ ఉంటారు. పాండవులే కనక ఒక వేళ విసిగిపోయి కినుక వహిస్తే ఒక్క చిటిక 
కాలంలో నీ చలాన్నీ, బలాన్నీ, కులాన్నీ నేలమట్టం చేసివేయరా? 


విశేషం: 'గులముం జక్కుగం జేయరె' - తెలుగు విశ్వవిద్యాలయపప్రతి. 


క వినుము యుధిష్టిరు సైరణ | మనవారలు వెజిపుగా సమర్దింతురు; డీ 
కొనంగం దగరే కొండం । గని యోటమి వెట్టినట్లు, కౌరవనాథా! 12 
ప్రతిపదార్థం: కౌరవ నాథా!= కురుప్రభూ, ధృతర్మాష్ట్రా!; వినుము; డీకొనంగన్‌= ఎదుర్కొనగా; తగరే= పొట్టేలే; కొండన్‌+కని= 


కొండను చూచి; ఓటమి+పెట్టిన+అట్టు= ఓడిపోయిందని అన్నట్లు; మనవారు; యుధిష్టిరు సైరణన్‌= ధర్మరాజు శాంతాన్ని; 
వెజపు+కాన్‌= పిరికితనంగా; సమర్థింతురు= భావిస్తారు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరా ష్టా! వినుము. మనవాళ్ళు ధర్మరాజు శాంతాన్ని భయంగా భావిస్తున్నారు. ఇది ఎట్టా ఉన్నదంటే 
గొర్రైెపొట్టేలు కొండను చూచి “ఇది నాతో ఓడిపోతుంది” అన్నట్టున్నది. 


విశేషం: అలం: ఉపమ. గొర్రెపొట్టేలు కొండను డీకొన్నట్టు అనే జాతీయం తెలుగులో ఉన్నది. పొట్టేలు మరొక పొట్టేలుతో 
తలతో డీకొట్టి పోరు చేయటం స్వభావం. పొగరు వలన, మదం వలన అది అట్టా చేస్తుంది. అది ఒక్కొకసారి అజ్ఞానంలో 
కొండను గూడా డీకొని తల పగిలి చనిపోతుంది. కాబట్టి ఎదుటివారి బలాన్ని అంచనా వేయకుండా పోరుకు దిగటాన్ని ఈ 
జాతీయంతో పోల్చి చెబుతారు. అయితే ఇక్కడ పొట్టేలు దుర్యోధనుడు. కదలకుండా ఉన్న కొండ సహనమూర్తి అయిన 
ధర్మరాజు. కొండ తనంత తాను ముందుకు వచ్చి డీకొనదు కాబట్టి అది ఓడిపోయినట్లే అని పొట్టేలు (ప్రకటిస్తే ఎట్లా 
ఉంటుందో దుర్యోధనుడు ధర్మరాజు బలహీనుడు అని భావించి అతడు పోరులో ఓడిపోతాడని ఆశించటం అట్టా హాస్యాస్పదంగా 
ఉంటుందని సంజయుడు ఈ పోలిక చెప్పాడు. పొట్టిలుకూ దుర్యోధనుడికీ మదం, అవివేకం; ధర్మరాజుకూ కొండకూ 


సహనం. బలం సమాన లక్షణాలు. (సంపా.) 


క, అనుజులకు నడ్డపడి యే । మిని జేయగ నీమిం జూచి మెచ్చితిగా కీ 
వును; సాదు రేణె నేని । న్విను, తలపొలమునన కాని నిలువదు సుమ్మీ! 13 


ప్రతిపదార్థం: (ధర్మరాజు); అనుజులకున్‌= తమ్ములకు; అడ్డము+పడి= అడ్డం వచ్చి; ఏమిని= ఏమీ; చేయయగన్‌+-ఈమిన్‌+ 
చూచి= చేయనీయకపోవటం చూచి; ఈవును= నీవు కూడా; మెచ్చితి(వి+కాక= సంతోషించావు కాని; విను(ము); సాదు= 
సాధువైన జంతువు; రేలెన్‌+ఏనిన్‌= విజృంభించిందా; తలపొలమునన్‌+అ+కాని నిలువదు సుమ్మీ!= ఊరి చివరి భాగంలోనే 
కాని ఆగదు సుమా! తుదముట్టించక మానదు. 


తాత్సర్యం: ధృతర్మాష్ట్రా! వినుము. ధర్మరాజు తమ్ములకు అడ్డం వచ్చి ఏమీ చేయనీయకుండా అదుపులో పెట్టటం 
చూచి నీవు కూడా సంతోషించావు కాని, సాధుజంతువు విజృంభించిందా, ఊరి చివరి భాగంలోనే కాని ఆగదు 
సుమా! తుదముట్టించి తీరుతుంది సుమా! (అట్లాగే పరమసాధువైన ధర్మరాజు కనుక కోపంతో విజృంభించాడా, 
నిన్ను సర్వనాశనం చేయకమానడని భావం.) 


విశేషం: 'సాదురేశానేనిన్‌.... సుమ్మీ. అలంకారం: అప్రస్తుత (ప్రశంస. 'సాదురేగెనేనిన్‌:- సాధు అనుదాని పూర్వరూపము 
'సాతు” సంస్కృతమున “సార్థమ్‌”. అనగా వ్యాపారస్థుల సముదాయము. దీనిని పూర్వము “బిడారు” వ్యాపార మనెడివారు. 
వర్తకులు తమ సరుకులను బండ్లు మొ॥ వానిపై వేసుకొనిపోయి ఒకచోట(అనువయినచోట) నిలిపి అమ్ముకొనెడివారు. ఒక 
మజిలీ విడిచిన తరువాత రెండవ మజిలీ చేరువరకు ఆగెడువారుకారు. ఇక్కడ ధర్మరాజు అడ్డుపడకపోతే అతని తమ్ములు 
వైరమునకు అంతమును చూసెడివారే. వారు తలచుకొంటే మధ్యలో ఆగరు. అంతుచూస్తారని భావం. (ఈ విషయం 
తెలుగుపరిశోధన 2వ సంచిక నుండి (గహింపబడినది - రచయితకు కృతజ్ఞతలు)” జనహితవ్యాఖ్య (పు.176-177). 


చ. అనయము వుట్టై జాదమున యప్పుడ; యెంతయు. జిచ్చువెట్టి కా 
ల్లినయది నీ యుపేక్షయ; వశీకృతచిత్తుండు ధర్మసూతి మె 
త్తని పులి; యెల్లవారలు నధర్మము నీపయి. బెట్టునంతకు 
న్వినండును గానండుం, బిదప నీకును నాకు మరల్పవచ్లునే? 14 


ఉద్యోగపర్వము = ద్వితీయాశ్వాసము 161 


ప్రతిపదార్థం: జూదమున+అప్పుడు+అ= జూదం ఆడినప్పుడే; అనయము+పుట్టెన్‌= అవినీతి ఏర్పడింది, కీడు మూడింది; 
నీ+ఉపేక్ష+?అ= నీ ఊరుకోవడమే; ఎంతయున్‌= మిక్కిలి; చిచ్చు+పెట్టి కాల్చిన+అది= నిప్పుపెట్టి దహించివేసింది; వశీకృత 
చిత్తుండు ధర్మసూతి= స్వాధీన మనస్కుడైన ధర్మరాజు; మెత్తని పులి= పైకి మృదువుగా కనిపించే పులి; ఎల్లవారలున్‌= 
అందరూ; అధర్మము= అన్యాయం; నీ పయిన్‌= నీమీద; పెట్టు+అంతకున్‌= పెట్టేదాకా; విన(డును+కాన(డున్‌= వినడు, 
కనడు;- ఏమీ ఎరుగనట్టు ఉంటాడు; పిదపన్‌= తరువాత- నీవు అన్యాయపరుడవని అందరూ నిన్ను నిందించిన తరువాత; 
నీకును, నాకును; మరల్పన్‌+వచ్చునే= వెనుకకు మరలించడం తరమా? 


తాత్సర్యం: జూదం ఆడినప్పుడే అవినీతి ఏర్పడింది, కీడు మూడింది. అప్పుడు నీవు ఉపేక్షతో ఊరుకొనటమే 
(మనసులో) నిప్పు పెట్టి మిక్కిలి దహించివేసింది. (ఒడలు మండించింది.) ధర్మరాజు స్వాధీన మనస్కుడు. పైకి 
ఎంతో మృదువుగా కనిపించే పులి, లోకులంతా అన్యాయం నీమీద పెట్టే దాకా వినడు కనడు. ఏమీ ఎరుగనట్టు 
ఉంటాడు. అటువంటి నింద పడ్డ తరువాత అతడిని ఆపటం నీకూ నాకూ తరం కాదు. 


విశేషం: 1. ఉద్యోగ పర్వంలో (ప్రసిద్దమైన పద్యాలలో ఇది ఒకటి. వక్త ఆలోచిస్తూ మాట్లాడటమే కాక వినేవారిచేత ఆలోచింప 
చేసే స్వభావం గల వాక్య విన్యాసం ఈ పద్య రచనాశిల్పం. ఈ పద్యంలో అయిదు వాక్యాలు ఉన్నాయి. వాక్యం వాక్యం 
మధ్య అభినయపరమైన విరామం పాటించబడటం గమనార్హం. రాజనీతిలో ఇటువంటి వాక్య శిల్పం తిక్కన రచనలో 
సర్వసామాన్యం. 


2. సంజయుడు రాయబారిగా చేసిన ఈ దౌత్యకార్యంలో తాను చెప్పదలచుకొన్న పరమ తాత్సర్యాన్ని ఈ పద్యంలో చెప్పాడు. 
ఇది పాండవులు పంపిన సందేశం కాదు. సంజయుడి స్పందన; ధృతరాష్ట్రుడికి చెప్పదలచుకొన్న సత్య నివేదన రూపమైన 
హితవు. 


3. జూదం ఆడినప్పుడే కీడు మూడింది. ఎవరికి? కౌరవులకని భావం. ఎటువంటి కీడు? పాండవులు ప్రతీకారం తీసికొనే 
పగ ఏర్పడటమనే కీడు. ఇది కూడా (శ్రోతభావనకే వదలబడింది. ఆ తరువాత రెండో వాక్యం మొదలయ్యేలోగా వక్త 
హృదయంలో సాగిన భావన గమనించాలి. ఆ కీడు సమసిపోవటానికి వీలున్నదే. వెంటనే వారించినట్టయితే అది (క్రోధ 
తీవాగ్న్షిగా ప్రజ్వలించకుండా సమసి ఉండేది. అది జరగలేదు. అని చెప్పకుండా ధ్వనింపచేశాడు సంజయుడు. 


4. ధృతర్మాష్టుడు ఆ సభలో ఉపేక్ష వహించటమే చిచ్చు పెట్టి కాల్చినంత పని అయింది. “చిచ్చుపెట్టి కాల్చటం” తెలుగు 
జాతీయ ప్రయోగం. కళకళలాడుతున్న దానిని అగ్గిపెట్టి బుగ్గిచేయటమనీ, కలిసి ఉన్న వారి మధ్య కలహం పెట్టి వారిని 
కలతపెట్టటమనీ అర్థాలు చెప్పుకొనవచ్చును. చిచ్చు పెట్టి కాల్చటం వలన బాధ హృదయానికే కలుగుతుంది. ధృతరాష్ట్రుడు 
తండ్రిగా కౌరవ పాండవులు కలిసి ఉండటానికి యత్నించకుండా, ఊరకుండి కౌరవుల దుర్నయానికి తోడుపడ్డాడనే బాధ 
పాండవుల హృదయాలలో అగ్గిపెట్టినట్టు బాధ కలిగించి, వారిని నిలువునా దహించి వేసింది. ఇక ఆ బాధ నివారించడానికి 
వీలులేకపోయిందనీ, అది పగ సాధించటం వలననే చల్లారుతుందనీ భావం. 


5. 'వశీకృతచిత్తుడు ధర్మసూతి మెత్తని పులి- ఈ మూడు మాటలు ధర్మరాజు వ్యక్తిత్వాన్ని ధ్వనిమయంగా చిత్రించేవి. 

తమను అవమానించి వంచన చేసి, ఉపేక్షా భావాన్ని ప్రదర్శించినందుకు ధర్మరాజుకు తీవ్రమైన ఆ(గ్రహం కలిగింది కాని, 

అతడు వశీకృతచిత్తుడు కాబట్టి నిబ్బరంగా ఉన్నాడు. అతడి శాంతం అసమర్ధత కాదు. అట్టా శాంతంగా ఉన్న ధర్మరాజు 
హలం రు @ Ee 

యమధర్మరాజు కొడుకు. అంటే సమయాన్ని చూచి కౌరవుల అంతం చూచేవాడు. ఎప్పుడు ఎట్టా మృత్యువు వస్తుందో 

తెలుపని విలయ శక్తి యమధర్మరాజు. అతడికి అన్ని విధాలా తగిన కొడుకు ధర్మరాజు. అందువలన అతడి వలన కౌరవులకు 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


మృత్యువెప్పుడు కలుగుతుందో జా(గ్రత్తగా పరిశీలించ వలసి ఉంటుంది. మొత్తం మీద ధర్మరాజు మెత్తని పులి. పైకి మెత్తగా 
కనపడుతూ పులివలె శత్రువులపై లంఘించే క్రూరుడని భావం. తిక్కనగారు ధర్మరాజు కిచ్చిన తెలుగు బిరుద మిది. 
పండితుల (ప్రశంసల నందుకొన్న ప్రయోగం అన్ని బాధలు పడి కూడా, పగ సాధించగలిగి కూడా శాంతికొరకు, సంధి కొరకు 
ప్రయత్నించటంలో మెత్తనిపులి స్వభావం గోచరిస్తుందని భావం. 


6. మెత్తని పులి స్వభావం ఉద్యోగపర్వంలో ఎట్టా (ప్రదర్శితమౌతుందో సంజయుడు వివేచించి చెప్పాడు. లోకులందరూ 
ధృతరా|షప్టుడే పాండవులకు అన్యాయం చేశాడని అనుకొనేంత వరకూ ధర్మరాజు ఉలకడు, పలకడు. “విన(డును కానండును” 
జాతీయం. మరే విషయాన్నీ విన్నట్టుగా గాని, చూచినట్టుగా గాని కనపడక ఏమీ ఎరుగనట్లు అమాయకంగా ఉంటాడని భావం. 
దానివలన (ప్రజల సానుభూతి అతడి పట్ల ఏర్పడుతుంది అని ధ్వనిమయంగా ఊహించుకొనాలి. 


7. ఆ తరువాత నాకూ నీకూ అతడిని మరల్చటం సాధ్యమౌతుందా? - ఈ వాక్యం కూడా జాతీయంతో కూడి ఉన్నది. 
మరల్బటం దేని నుండి? సాదురేగితే తలపొలానగాని ఆగడు కదా! అటువంటి యుద్దం నుండి మరల్చటం. “నీకూ నాకూ” 
అనే మాటల (ప్రయోగం నుడికారం. ఇప్పుడు సంధి యత్నంలో ఉన్న నీకూ నాకూ అని ఒక అర్థం. ఎవరికైనా అని 
నుడికారపరమైన అర్థం. 


8. ఈ పద్యం ప్రశ్నార్థ్ణకంతో ముగియటం కూడా సార్ధకమే. ఆ ప్రశ్న ధృతరాష్ట్రుడి మనశ్శాంతిని, నిద్రను భగ్నం చేసింది. 
(సంపా.) 
చ. అనయము నొచ్చుచున్నయవి యంగము లెల్లను వేగ వచ్చుట; 

న్మనము వశంబు గాదు; జననాయక! ప్రొద్దును బోయె; నిప్పు డే( 

బనివిని రేపు పుత్తులును, బంధులు, నాప్పులు, నీవు నేర్పడన్‌ 

విన మన కార్యమంతయు సవిస్తరతం దగ విన్నవించెదన్‌.” 15 


ప్రతిపదార్థం: జననాయక!= రాజా! ధృతరాష్టా!; వేగన్‌+వచ్చుటన్‌= వడిగా రావటం చేత; అంగములు+ఎల్లను= అవయవాలన్నీ; 
అనయమున్‌= మిక్కిలి; నొచ్చుచున్‌+ఉన్న+అవి= నొప్పిపెడుతున్నాయి; మనము= మనస్సు; వశంబు+కాదు= స్వాధీనంలో 
లేదు; ప్రొద్దునున్‌+పోయెన్‌= ప్రొద్దుకూడా పోయింది; ఇప్పుడు; ఏన్‌= నేను; పనివిని= వెల్లి పోయి; రేపు= (ప్రొద్దున; పుత్రులును= 
కొడుకులూ; బంధులున్‌= చుట్టాలూ; ఆస్తులున్‌= స్నేహితులూ; నీవున్‌= నీవూ; ఏర్పడన్‌+వినన్‌= స్పష్టంగా వినేటట్టు; మన 
కార్యము+అంతయున్‌= మన ప్రయత్నం అంతా; తగన్‌= ఒప్పుగా; సవిస్తరతన్‌= విపులంగా; విన్నవించెదన్‌= మనవి చేస్తాను. 


తాత్సర్యం: ధృతరా|ష్టా! నేను వేగంగా రావటం వలన నా అవయవాలన్నీ నొప్పి పెడుతున్నాయి. నా మనస్సు 
స్వాధీనంలో లేదు. ప్రొద్దు కూడా పోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి (ప్రొద్దున నీ కొడుకులూ, బంధువులూ, 
మిత్రులూ, నీవూ స్పష్టంగా వింటూండగా మన కార్యం అంతా ఒప్పుగా వివరంగా విన్నవిస్తాను. 


ఆ. అనిన, 'నట్ల కాకి యని సంజయుని వీడు । కొలిపి, కొంత ప్రొద్దు కురువిభుండు 
కార్యచింత మునిగి, కంచుకి నొక్కరు(। బిలిచి, వేగ విదురు€ బిలువు మనియె. 16 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కురు; విభుండు= కురురాజైన ధృతర్మాష్టుడు; అట్టు+అ కాక= అలాగే; అని; సంజయునిన్‌; 


వీడు కొలిపి= పంపి; కొంత ్రొద్దు= కొంతసేపు; కార్య చింతన్‌= కర్తవ్యాన్ని గురించిన ఆలోచనలో; మునిగి; కంచుకిన్‌+ 
ఒక్కరున్‌= కంచుకినొకడిని; పిలిచి; వేగన్‌= శీఘ్రంగా; విదురున్‌; పిలువుము+అనియెన్‌. 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 163 
తాత్పర్యం: అని సంజయు డనగా ధృతరా ష్టుడు 'అట్టాగే' అని అతడిని పంపివేసి, కొంతసేపు కర్తవ్యం గురించిన 
ఆలోచనలో మునిగి, ఒక కంచుకిని పిలిచి, 'విదురుడిని వేగంగా పిలువుము” అన్నాడు. 


వ. వా(డును సత్వరంబుగా( జని యతనిం దోడ్తెచ్చి కాన్సించిన, నమ్మహీవరుం డత్యాదరంబున విదురుం 
దనయొద్ద నునిచికొని యతని కి ట్లనియె: 17 


ప్రతిపదార్థం: వాండును= ఆ కంచుకియు; సత్వరంబుగాన్‌= వేగంగా; చని= వెళ్ళి; అతనిన్‌= విదురుడిని; తోడ్తెచ్చి= 
తీసికొనివచ్చి; కాన్సించినన్‌= చూపగా; ఆ+మహీవరుండు= ఆ రాజు ధృతరాష్టుడు; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ప్రీతితో; 
విదురున్‌; తన+ఒద్దన్‌= తన దగ్గర; ఉనిచికొని= ఉంచుకొని; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆ కంచుకి వేగంగా వెళ్ళి విదురుడిని తీసికొని వచ్చి చూపగా, ఆ రాజు మిక్కిలి ప్రీతితో విదురుడిని 
తన దగ్గర కూర్చుండబెట్టుకొని అతడితో ఇట్లా అన్నాడు. 


ఆ. 'పాండురాజసుతుల పాలికి( చని యిప్పు । సంజయుండు వచ్చి, సమ్ముఖమున 
నన్ను! జాల దూతి, నాకు రే పచ్చటి । పనులు సెప్పువాండ ననుచు జనియె. 18 


ప్రతిపదార్థం: సంజయుండు; పాండురాజు సుతుల పాలికిన్‌+చని= పాండవుల దగ్గరకు వెళ్ళి; ఇవ్లు= ఇప్పుడు; వచ్చి; 
సమ్ముఖమునన్‌= ముఖంమీద; సమక్షంలో, నన్నున్‌; చాలన్‌= మిక్కిలి; దూజీ= తిట్టి; రేపు= (ప్రొద్దున; నాకున్‌; అచ్చటి 
పనులు= అక్కడ జరిగిన కార్యాలు; చెప్పువా(డన్‌; అనుచున్‌; చనియెన్‌= వెళ్తాడు. 


తాత్సర్యం: సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళి ఇప్పుడు వచ్చి, నన్ను నా ముఖం మీదే మిక్కిలి తిట్టి, ప్రొద్దున 
నాకు అక్కడి కార్య విశేషాలు చెపుతానని వెళ్ళాడు. 


క, అప్పటినుండియు నెవ్వగ । గప్పికొనినం జిత్తవృత్తి గల(గెడు; మేనున్‌ 
నిప్పుల బొరలినయ ట్లయి । చొప్పడ దించుకయు నిద్ర శుద్దవిచారా!' 19 
ప్రతిపదార్థం: శుద్ద విచారా!= నిర్మల భావా- విదురా!; అప్పటి నుండియున్‌; నెవ్వగ - నెజ+వగ= మిక్కిలి దుఃఖం; 


కప్పికొనినన్‌= ఆ(క్రమించగా; చిత్తవృత్తి= మనస్థ్రితి; కలలౌడున్‌= కలత చెందింది; మేనున్‌= శరీరం కూడా; నిప్పులన్‌= 
నిప్పులలో; పొరలిన+అట్టు+అయి= దొరలినట్టుగా అయి; నిద్ర; ఇంచుకయున్‌= కొంచెం కూడా; చొప్పడదు= లభించదు. 


తాత్పర్యం: నిర్మలభావా, విదురా! అప్పటి నుంచి అధికమైన దుఃఖం ఆక్రమించి మనస్థితి కలత చెందింది. 
శరీరం నిప్పులలో పొరలినట్లయి కొంచెం కూడా నిద్రపట్టదు.” 


నిశేషం: తన ఉపేక్షయే విపత్తుకు మూలమని తెలిసిన తరువాత ధృతరాష్ట్రుడి మనస్సు దుఃఖంతో నిండింది. “సర్వేంద్రియా 
ణ్య (ప్రకృతిం గతాని” (సం. 5-33-12) అని మూలం. నెవ్వగ, కలత మనస్సులో పొందే అవస్థలు. వాటి వలన కలిగే 
సాతికభావం శరీరం నిప్పులలో పొరలినట్టు తాపం పొందటం. ఈ ఉపమానం జాతీయం. (సంపా.) 


వ. అనిన, విదురుం డిట్లనియె : 20 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని ధృతరాష్టు డనగా విదురు డతడితో ఇట్టా అన్నాడు : 


క. “బలవంతు(డు పై నెత్తిన | బలహీనుండు, ధనము గోలుపడిన యతండు, మ్రు 

చ్చిల వేచువాండుం గామా । కుల చిత్తు(డు నిద్రలేక కుందుదు రధిపా! 21 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతర్మాష్ట్రా! బలవంతుడు; పైన్‌+ఎత్తిన= మీద పడిన; బలహీను(డున్‌= దుర్భలుడూ; 
ధనము+కోలుపడిన+అతండున్‌= డబ్బు పోగొట్టుకున్నవాడూ; (ముచ్చిలన్‌ వేచువాండున్‌= దొంగిలించటానికి ఎదురుచూచేవాడూ; 


కామ+ఆకుల చిత్తుండున్‌= కామం (కోరిక) చేత కలతపడిన మనస్సు గలవాడూ; నిద్ర లేక కుందుదురు= నిద్రపట్టక బాధ 
పడతారు. 


తాత్సర్యం: ధృతర్మాష్ట్రా! బలవంతుడు మీదపడిన దుర్చలుడూ, డబ్బు పోగొట్టుకొన్నవాడూ, ఎప్పుడు దొంగిలిద్దామా 
అని కాచుకొని కూర్చున్నవాడూ, కామం చేత మనస్సు కలత చెందినవాడూ నిద్రపట్టక బాధపడతారు. 


విశేషం: ఇది చక్కని సూక్తి. దీనికి మూలం- 


“అభియుక్తం బలనతా, దుర్చలం హీన సాధనమ్‌ 


హృతస్వం కామినం చోర, మానిశన్తి ప్రజాగరాఃి (సం. 5-33-13) 


క, ఇక్కొజిగాముల లోపల । నొక్కటి నీ చిత్తవృత్తి నొందెనొ? యొరు సొ 
మ్మెక్కటి గుడువ6 దలంచితొ? । నిక్కము గత మేమి సెపుమ నిద్ర సెడుటకున్‌?” 22 
ప్రతిపదార్థం: ఈ+కొజగాముల లోపలన్‌= ఈ దోషాలలో; ఒక్కటి; నీ చిత్త వృత్తిన్‌+ఒందెనొ= నీ మనస్సులో చోటుచేసికొన్నదా; 


ఒరు సొమ్ము= ఇతరుల ధనం; ఎక్కటి= ఒక్కడవే; కుడువన్‌+తలంచితొ= అనుభవించాలనుకొన్నావొ; నిద్ర+చెడుటకున్‌= 
నిద్రపట్టకపోవటానికి; నిక్కము కతము+ఏమి+చెపుమ= నిజమైన కారణం ఏమిటో చెప్పుము. 


తాత్సర్యం: ఈ దోషాలలో ఏదయినా ఒక్కటి నీ మనస్సులో (ప్రవేశించిందా?, ఇతరుడి ధనం ఒక్కడవే 
అనుభవించాలనుకొన్నావా? నిద్ర పట్టకపోవటానికి నిజమైన కారణం ఏమిటో చెప్పుము. 


విశేషం: పైన చెప్పిన కారణాలే కాక విదురుడు మరొక (క్రొత్త కారణాన్ని కల్పించాడు. అది ఇతరుల ధనాన్ని మరొకడు ఒక్కడే 
అనుభవించటం. దానిని పేర్కొని ఎత్తిపొడిచాడు విదురుడు. (సంపా.) 


తే. అనిన, ధృతరాష్తుం డిట్లను నతనితోడ | 'ధర్మసుతుమాటచొ ప్పెవ్విధంబొ యెఅుంగ 
కునికింజేసి చింతిల్లితి; నోపు దీవు | దెలియ జెప్పి నా యలమట మలుగ6 జేయ.” 23 
ప్రతిపదార్థం: అనినన్‌; ధృతర్మాష్టుండు; అతని తోడన్‌; ఇట్టు+అనున్‌; ధర్మసుతు మాట చొప్పు= ధర్మరాజు మాట తీరు; 


ఏ+విధంబొ= ఎటువంటిదో; ఎణు(గక+ఉనికిన్‌+చేసి= తెలియకపోవటం చేత; చింతిల్లితిన్‌= దుఃఖించాను; ఈవు= నీవు; 
తెలియన్‌+చెప్పి; నా+అలమటన్‌= నా దుఃఖాన్ని, మలుగన్‌+చేయన్‌= పోగొట్టటానికి; ఓపుదు(వు)= చాలుదువు. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 165 


తాత్పర్యం: అని విదురు డనగా ధృతరాష్టు డతడితో ఇట్టా అన్నాడు. “ధర్మరాజు ఏమన్నాడో తెలియకపోవటం 
చేత దుఃఖించాను. నీవు స్పష్టపరిచి నా దుఃఖాన్ని పోగొట్టగలవు.” 


చ.  అనవుడు నిట్లనున్‌ విదురు(; 'డక్కట! ధర్మసుతుండు బాంధవుం 
డును జెలికాండునుం దగు భటుండును బ్రెగడయున్‌ గురుండు. గాం 
డె, నృపవరేణ్య! నీకు? బ్రకటీకృత సత్తు్వుండు శాంతమూర్తి స 
ద్వినయ వివేక శీలముల విశ్రుతు( డాతండు గీడు వల్మునే? 24 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధృతర్మాష్టుడు అనగానే; విదురుండు; ఇట్టు+అనున్‌; అక్కట!= అయ్యో!; నృపవరేణ్య!= 
రాజగ్రేష్టుడా!; నీకున్‌; ధర్మసుతుండు= ధర్మరాజు; బాంధవుండును= చుట్టమూ; చెలికాండునున్‌= స్నేహితుడూ; తగు 
భటుండును= తగిన బంటూ; (పైగ్గడయున్‌= మంత్రీ; గురుండున్‌= రక్షకుడూ; కాండె?= కాడా?; ప్రకటీకృత సత్వుండున్‌= 
బయల్పరుపబడిన సత్యగుణం కలవాడూ; శాంతమూర్తి; సత్‌+వినయ వివేక శీలములన్‌= మంచి వినయం; వివేకం; శీలమూ 
అనే వాటి యందు; విశ్రుతు(డున్‌= (ప్రసిద్దుడూ; ఆతండు= ఆ ధర్మరాజు; కీడు+పల్కునే= తప్పు మాట్లాడుతాడా?' 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అనగానే విదురుడు అతడితో ఇట్టా అన్నాడు: “అయ్యో! రాజోత్తమా! నీకు 
ధర్మరాజు బంధువూ, స్నేహితుడూ, తగిన భటుడూ, మంత్రీ, రక్షకుడూ కాడా? తన సత్త్యగుణాన్ని స్పష్టపరిచినవాడూ; 
శాంతమూర్తీ, మంచి వినయం, వివేకం, శీలం అనే వాటిలో ప్రసిద్దుడూ అయిన అతడు తప్పు మాట్లాడుతాడా? 


ఆ. నీవు. గొడుకు వారి నెణి లేక పటిచితి; | రదియ చాలు; నుచితమైన పాలు 
పంచి యిండు; పిల్లి వట్టిన యీరువు । సేసియున్న నేల చెల్ల నేర్చు? 25 


ప్రతిపదార్థం: నీవున్‌+కొడుకున్‌= నీవూ, నీ కొడుకు దుర్యోధనుడూ; వారిన్‌= పాండవులను; నెటి లేక= న్యాయం లేక- 
అన్యాయంగా; పతిచితిరి= బాధించారు; అది+అ చాలున్‌= అదే చాలు; ఉచితము+ఐన పాలు= వాళ్ళకు న్యాయంగా 
ఇవ్వవలసిన భాగం; పంచి+ఇండు= పంచి ఇవ్వండి; పిల్లి+పట్టిన+-ఈరువు+చేసి+ఉన్నన్‌= పిల్లి పట్టుకున్న మాంసంలా చేస్తే; 
ఏల చెల్లన్‌+నేర్చున్‌= ఎందుకు చెల్లుతుంది? 


తాత్సర్యం: నీవూ, నీ కొడుకు దుర్యోధనుడూ వాళ్ళను అన్యాయంగా బాధించారు. అది చాలదా? వాళ్ళకు 
న్యాయంగా ఇవ్వవలసిన భాగం పంచిపెట్టండి. అంతేకాని, పిల్లి పట్టుకున్న మాంసం విధం చేస్తే ఎట్లా చెల్లుతుంది? 


విశేషం: పిల్లి వట్టిన యీరువు' - దీనికి అనేకులు అనేక విధాలైన అర్థాలు చెప్పారు. శ్రీ మున్నంగి లక్ష్మీనృసింహ శర్మగారు 
ఇట్టా చెప్పారు: “ఈరువునకు చేందుగుండె" అని పడమటి సీమలో. గొంత భాగమున వాడుట కలదు. ప్రకృత సందర్భమున 
రాజ్యము సర్వము హరింపవలయునను దురాశకును, పాండవుల పరా(క్రమమునకు జడుపునకును జిక్కువడిన ధృతరాష్టునకు 
సరిపడ “పిల్లి వట్టిన యీరువు' అని ఉపమింపంబడినది. చేదుగుండెగబచి తినుటకుడజే(దు, విడువ మనసొప్పదు-ఇట్టు 
(మింగలేక, (కక్కలేక పెనంగుచున్న పిల్లితో ధృతరా(ష్టనకు( బోలిక చెప్పంబడినది. ఈరువునకు మాంసమను నర్థము 
గ్రహించుచో నీ సందర్భమున కొప్పదు. మాంసమును బట్టిన పిల్లి దానిని గబళించి వేయును. అట్టిచో (మింగుడు వడక, 
క్రక్కనిష్టము లేక తల్లడవడు ధృతర్మాష్టునకు. బోలిక యెట్లు? కావునం జేయగుండె అను నర్ధమే అన్నిట నొప్పియున్నది.? 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


వీరి అభిప్రాయం బాగానే ఉన్నది కాని, దీనికి ప్రధాన (ప్రతిబంధకాలు రెండు ఉన్నాయి. ఒకటి- “ఈరువు' అనే 
పదానికి ఏ నిఘంటువులోనూ 'మాంసము”" అనే అర్థమేకాని, చేందుగుండె అనే అర్థం లేకపోవటం. రెండు- ఈరువునకు 
చేందయగుండె అనే వాడుక పడమటి సీమలో కొంతభాగంలో ఉన్నదట- కవి అంత అప్రసిద్దమైన అర్థంలో ఈ శబ్దాన్ని ఎందుకు 
వాడతాడు? ఏమాత్రం వాడుకలో ఉన్నా అది నిఘంటువుల కెక్కి ఉండేదే. 


“ఈరువనకు మాంసం అనే అర్థాన్ని చెప్పినా, ఈ సందర్భానికి అతుకుతుంది. ధృతరాష్ట్రుడు పాండవుల భాగాన్ని 
కూడా పట్టుకుని వదలిపెట్టటం లేదు. అది పిల్లి మాంసం పట్టుకుని విడిచిపెట్టకపోవటంవలె ఉన్నది. పిల్లి పట్టిన ఈరువువలె 

(2) య (36) (2) యట (36) య 
పాండవుల రాజ్యభాగాన్ని పట్టుకొని విడిచిపెట్టకపోతే ఎట్టా చెల్లుతుంది? అని సమన్వయం. ఇలా అర్థం చెపితే పైని చెప్పిన 
ప్రతిబంధకాలు ఉండవు. 'డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగమీక నీ వెక్కటి (మైింగజూచెదు' (52) అనే 
పద్యం అభిప్రాయాన్నే చెపుతుంది. 

ఈ “ఈరువు'నకు “ఈలువు' అనే పాఠం కొన్ని ప్రతులలో ఉన్నది. ఈలువు అనే మాటకు “పాతివ్రత్యం” “వ్రతం” 
అనే అర్థాలున్నాయి. పిల్లి పట్టిన వ్రతం” అంటే ఏమిటో- అది ఈ సందర్భానికి ఎట్టా కుదురుతుందో తెలియదు. 

(cs) (36) అ (30) 
వ. మీరు శకుని కర్ణ దుశ్మాసనుల మీ(ద రాజ్యభారంబు వెట్టికొనియుండుదు; రిది దుది ముట్టనేర దెట్లంటేని. 

26 


ప్రతిపదార్థం: మీరు, శకుని కర్ష దుశ్ళాసనుల మీందన్‌; రాజ్య భారంబు= (ప్రభుత్వపు బాధ్యతను; పెట్టికొని+ఉండుదురు= 
ఉంచి వ్యవహరిస్తారు; ఇది; తుదిముట్టన్‌+నేరదు= కొనసాగలేదు; ఎట్టు+అంటి(వి)+ఏనిన్‌= ఎలా అంటావేమో! 


తాత్సర్యం: మీరు- నీవూ నీ కొడుకూ- శకుని కర్ల దుశ్ళాసనులపై రాజ్యభారం మోపి ఉంటారు. ఇది చివరిదాకా 
కొనసాగబోదు. ఎలా అంటావేమో. 


క. తము. దా రెటు(గుట, వేగ ప । డమి, దాలిమి, విడుపు గలుగుటయు లేని ప్రభు 
త్వము గలదె? వారియం దీ | సుమానుషము లొకండు. బట్టి చూడం గలండే? 27 


ప్రతిపదార్థం: తమున్‌= తమను; తారు= తాము; ఎలుంగుట= తెలిసికొనుట; వేగ పడమి= తొందరపడకపోవటం; తాలిమి= 
ఓర్వ్పూ; విడుపు+కలుగుటయున్‌= త్యాగం, ఈవి కలుగుటా; లేని ప్రభుత్వము+కలదె?= లేని ప్రభుత్వం ఉందా?; వారి 
యందున్‌= ఆ శకుని కర్ష దుళ్ళాసనులలో; పట్టిచూడన్‌= బాగా పరిశీలించి చూస్తే; ఈ సుమానుషములు+ఒకండున్‌= ఈ 
సుగుణాలలో ఒక్కటైనా; కలండే= కలవాడున్నాడా? 


తాత్సర్యం: తమను తాము ఎరగటం, తొందరపడకపోవటం, ఓర్వూ, ఈవీ లేని (ప్రభుత్వం ఉంటుందా? ఆ శకుని 
కర్ణ దుశ్చాసనులలో బాగా పరిశీలించి చూస్తే పైసుగుణాలలో ఒక్కటైనా కలవాడున్నాడా? 
E93 బి = 


వ. యుధిష్టిరుండు నీవు నిక్కను తండ్రివని, తగవు నమ్మి చాల సైరించియున్నవా(; డది నీవ యెజుంగు దనిన 
విని ధృతరాష్తుం డిట్లనియె : 28 


ప్రతిపదార్థం: యుధిష్టిరుండు= ధర్మరాజు; నీవు; నిక్కము+అ= నిజంగానే; తం(డ్రివి+అని= తండ్రిగా తలంచి; తగవు 
నమ్మి= ధర్మాన్ని నమ్మి; చాలన్‌= మిక్కిలి; సైరించి ఉన్నవాండు= ఓపికపట్టి ఉన్నాడు; అది= ఆ సంగతి; నీవు+అ= నీవే; 
ఎఖుంగుదు(వు); అనినన్‌; విని; ధృతరాష్టుండు+ఇట్టు+అనియెన్‌. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 167 


తాత్సర్యం: ధర్మరాజు నీవు నిజంగానే తండ్రివని, ధర్మం నమ్మి, మిక్కిలి ఓపికపట్టి ఉన్నాడు. అది నీవే 
ఎరుగుదువు” అనగా విని ధృతరా(ష్టుడు ఇట్టా అన్నాడు : 


తే. 'సంజయునిచేతం గార్యంబు చంద మెల్లి । యెటింగి, మన కెద్ది సేయంగం దెటి(గు, దానిం 
బనిచి చేయింపు; మిపుడు నా మనము దల్ల । డిలుట హితభాషణంబుల డిందుపటుపు. 29 


ప్రతిపదార్థం: సంజయుని చేతన్‌= సంజయుడివలన; కార్యంబు చందము= కార్యం రీతి; ఎల్లి= రేపు; ఎటింగి= తెలిసికొని; 
మనకున్‌; ఎద్ది= ఏది; చేయంగన్‌+*తెజంగు= చేస్తే క్షేమకరమో; దానిన్‌, పనిచి= నియోగించి; చేయింపుము; ఇపుడు; నా 
మనము= నా మనస్సు; తల్లిడిలుట= కలత చెందటాన్ని; హిత భాషణంబులన్‌= మేలు కూర్చే మాటలతో; డిందు 
పయుపు(ము)= మాన్ఫుము. 


తాత్సర్యం: 'సంజయుడు వెళ్ళిన పని ఏమయిందో రేపు అతడివలన తెలిసికొని మన కేది చేస్తే క్షేమకరమో దానిని 
నియోగించి చేయించుము. ఇప్పుడు నా మనస్సులోని కలతను హితభాషణాలతో మాన్సుము. 


వ. నీవు ధర్మాధర్మ విదుండవు; నయానయజ్ఞుండవు. నాకుం బ్రజాగరం బొనర్షుచున్న సంతాపం బుపశమిం 
చునట్లుగా భవద్వచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొల్పు' మనిన విదురుం డిట్లనియె. 30 


ప్రతిపదార్థం: నీవు, ధర్మ+ అధర్మ విదుండవు= ధర్మాధర్మాలు తెలిసినవాడవు; నయ+అనయజ్ఞుండవు= నీతి, అవినీతి 
తెలిసినవాడవు; నాకున్‌; ప్రజాగరంబు+ఒనర్చుచున్‌+ఉన్న= నిద్రలేమి కలిగిస్తూన్న; సంతాపంబు= దుఃఖం; ఉపశమించు+ 
అట్టుకాన్‌= తగ్గేలాగ; భవత్‌+వచన+అమృతంబు= నీ మాటలనే అమృతం; నా+ఉల్లంబునన్‌= నా మనస్సులో; వెల్లి+కొల్పుము= 
ప్రవహించేటట్లు చేయుము; అనినన్‌; విదురుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: స్‌ు ధర్మాధర్మాలూ, నీత్యవినీతులూ తెలిసినవాడవు. నాకు ని[ద్రాఖేదాన్ని కలిగిస్తూన్న దుఃఖం పోయేటట్లు 
నీ వచనం అనే అమృతాన్ని ప్రవహింపచేయి' అనగా విదురుడిట్లా అన్నాడు. 


ధృతరాష్టునకు విదురుండు హిత ముపదేశించుట (సం. 5-33-16) 


క “జనులకు నొడం బా టగువిధ । మున నడచుచు, లోకనింద్యముల నుడుగుచు, మీ 
దని యొకని కలిమి కులుకక | మనుజులతో. బొంది పొసంగి మను టొప్పు నృపా! 31 


ప్రతిపదార్థం: నృపా!= రాజా, ధృతరా|ష్ట్రా!; జనులకున్‌; ఒడ(బాటు+అగు విధమునన్‌= అంగీకారమైన రీతిలో; నడచుచున్‌= 
ప్రవర్తిస్తూ; లోక నింద్యములన్‌= లోకం చేత నిందించదగిన పనులను; ఉడుగుచున్‌= మానుతూ; మీ(దు+అని= గొప్ప అని- 
తన కలిమికంటె ఎక్కువని; ఒకని కలిమికిన్‌= ఇంకొకడి సంపదకు; ఉలుకక= ఈర్ష్య చెందక; మనుజులతోన్‌= మనుష్యులతో; 
పొంది పొస(గి= కలిసియుండి; మనుట= (బ్రతకడం; ఒప్పున్‌= తగును. 


తాత్పర్యం: 'రాజా, ధృతర్మాష్ట్రా! జనులకు అంగీకారమైన విధంగా ప్రవర్తిస్తూ, లోకం నిందించే పనులను చేయటం 
మాని, తన సంపద కంటి ఎక్కువని ఇంకొకడి సంపదకు ఈర్ష్య చెందక, మనుష్యులతో కలిసి మెలిసి బ్రతకటం 
మంచిది. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: విదురుడు చేసే హితబోధ తత్కాలంలో ధృతరాష్ట్రుడి చిత్తవృత్తిని సంస్కరించి శాంతిని కూర్చేదీ, సర్వకాలాలలో 
లోకులకు హితం కలిగించేదీ కావటం విశేషం. అతడి బోధలో మూడంశాలు ముఖ్యంగా ఉన్నాయి. 1.లోకనీతి, 2.ధర్మట్రీతి 
3.దైవభీతి. ఈ మూడూ త్రికరణ శుద్దితో పాటిస్తే చిత్తశాంతి కలుగుతుందని హితబోధ తాత్పర్యం. ఈ పద్యంలో లోకనీతికి 


సంబంధించిన ముఖ్యాంశాలు నాలుగు పేర్కొనబడ్డాయి. 


అవి- 1. జనులు మెచ్చుకొనేటట్టు (ప్రవర్తించటం. 2.లోకులు నిందించే పనులను చేయకుండటం. 3. ఇతరులు 
తమకంటె బాగుపడుతున్నారే అని అసూయపడకుండా ఉండటం. 4.అందరితో కలిసి మెలిసి జీవించటం. 'యథారాజా తథా 
ప్రజా" అని న్యాయం. “యద్య దాచరతి శ్రేష్టు తత్త దే వేతరో జనః | సయ(త్రమాణం కురుతే లోక స్తదనువర్తతే” అని 
భగవద్గీత. అందువలన రాజు (ప్రజలు మెచ్చుకొనేటట్టు (ప్రవర్తించటం (ప్రథమ నీతి. ధృతరాష్ట్రుడు లోభంతో పాండవులకు 
అన్యాయం చేసి అధర్మవర్తనుడని లోకంలో అపకీర్తి పొందాడు. ఆ అపకీర్తి అతడి అశాంతికి మూలం. రాజు ద్యూతం వంటి 
వ్యసనాలను అధికారికంగా గుర్తించి, వాటి వలన కలిగే ఫలితాలను ధర్మ పాలనలో భాగంగా పరిగణించటం వలన లోకనింద 
ఏర్పడుతుంది. నిందను లెక్కచేయకుండా వ్యవహరిస్తే మనస్తాపం తప్పదు. ధృతరాష్ట్రుడు అటువంటి లోకనిందాకరమైన 
ద్యూత చర్యకు ధర్మ(ప్రతిపత్తి కలిగించి పరిపాలనను కలుషితం చేశాడు. దాని ఫలితం అనుభవిస్తున్నాడు. అనూయ 
మనస్సుకు చీడపురుగు వంటిది, (ప్రవర్తనకు పాము కాటు వంటిది. పాండవ సంపదకు అసూయ పడి అన్యాయంగా దానిని 
దొంగిలించాలని కపట ద్యూతాన్ని జరిపి కలుషవర్తనులనిపించుకొన్నారు దుర్యోధనాదులు. ఆ పాపానికంతా అండదండలుగా 
నిలిచినవాడు ధృతరా(ష్టుడు. అతడి మనస్సులోని అసూయయే అంతటి హాలాహలాన్ని పాండవ జీవితంలో నింపింది. పరుల 
సంపదను చూచి ఓర్వలేని ఆ చుప్పనాతి గుణం కట్టెలోని నిప్పువలె మనిషిని బూది చేస్తుంది. అందుకే ధృతరాష్ట్రుడికి అంతటి 
అశాంతి. కౌరవ, పాండవులు నీరక్షీరాల వలె కలిసి ఉంటే వంశానికి మేలు. కాని, ధృతరాష్టుడికి స్వార్ధబుద్ది దుర్యోధనుడి 
దుష్ట ప్రయత్నాలను మాన్పలేక వంశనాశనానికి దోహదం చేసింది. ధృతరాష్ట్రుడు లోకనీతికి ఆదర్శం కావలసిన శ్రేష్టుడు, 
ప్రభువు. అతడే నీతి తప్పాడు. నిందించదగిన పనులు చేశాడు. అసూయకు గురిఅయ్యాడు. తమ్ముడి కొడుకులతో కలిసి 
ఉండలేకపోయాడు. ఈ నాలుగు దోషాలకూ గురి అయిన ధృతరాష్ట్రుడు పొందే మనస్తాపం స్వయంకృతాపరాధమే అని 
తాత్సర్యం. (సంపా.) 


క. కోపము, నుబ్బును, గర్వము | నాపోవక యునికియును, దురభిమానము, ని 
ర్వ్యాపారత్వము నను నివి । కాపురుషగుణంబు లంద్రు కౌరవనాథా! 32 
ప్రతిపదార్థం: కౌరవనాథా= కురురాజా, ధృతరా(ష్టా!; కోపమున్‌, ఉబ్బును= పొంగిపోవటమూ; గర్వమున్‌; ఆపోవక+ఉనికియును= 


తృప్తిలేకపోవడమూ; దురభిమానమున్‌= తగని అభిమానమూ; నిర్యాపారత్వమున్‌= ఏ పనీ చేయకపోవటమూ; అను+ఇవి; 
కాపురుష గుణంబులు+అండ్రు= దుర్దనుడి గుణాలు అంటారు. 


తాత్సర్యం: ధృతరాప్టా! కోపమూ, పొంగిపోవటమూ, గర్వమూ, తృప్తిలేకపోవటమూ, దురభిమానమూ, ఏ పనీ 
చేయకపోవటమూ అనే ఇవి దుర్దనుడి లక్షణాలు అంటారు. 


విశేషం: అంతశ్ళత్రువుల వంటి ఈ ఆరుగుణాలు కలవాడు అధముడు. దుర్యోధను డటువంటి వాడు, అతడిని సమర్థించే 
ధృతర్శాష్టుడూ ఆ కోవకు చెందుతాడు. ఇటువంటి వారి (ప్రవర్తనం సంఘనీతికి చేటు. (సంపా) 


క. ఏలిన వానిని, దైవము, । నాలిని, బంధులను సముచితారాధన సం 
శీలత బ్రీతులం జేయని | పాలసుడా ఫలము లాసపడు, మనుజేంద్రా! 33 


ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 169 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్రా!= రాజా! ధృతరాష్టా!; ఏలినవానిని= రాజునూ; దైవమున్‌= భగవంతుడినీ; ఆలిని= భార్యనూ; 
బంధులను= చుట్టాలనూ; సముచిత+ఆరాధన సంశీలతన్‌= తగిన విధంగా పూజించే సత్స్వభావంతో; ప్రీతులన్‌+చేయని 
పాలసుండా= సంతోష పరచని యుక్తాయుక్త వివేకశూన్యుడా; ఫలములు+ఆసపడున్‌?= సత్సలితాలు ఆసపడేది? 


తాత్పర్యం: ధృతరా|ష్టా! రాజునూ, భగవంతుడిని, భార్యనూ, చుట్టాలనూ, తగిన విధంగా పూజించే సత్స్వభావంతో 
సంతోషపెట్టని యుక్తాయుక్త వివేకశూన్యుడా సత్ఫలితాలు ఆశించేది? 


విశేషం: లోకనీతి ననుసరించి వివేకవంతులు రాజునూ, దైవాన్నీ, భార్యనూ, బంధువులనూ గౌరవంగా చూస్తూ సత్రవర్తనతో 
వారిని సంతోషపెట్టుతారు. ఆ లక్షణాలు పాండవులకు సహజంగా ఉన్నాయి. వారు ధృతరాష్టుడి మాట పాటించారు. 
శ్రీకృష్ణుడిని దైవంగా భావించి ఆరాధించారు. భార్యను (ప్రేమతో చూచుకొన్నారు. బంధువులను ఆదరంతో గౌరవించారు. 
వారు ఆయా ధర్మాలకు తగిన సత్సలితాలు అనుభవించగలరు. ఆ నీతులను పాటించని కౌరవులూ, ధృతర్మాష్టుడూ 
వివేకవిహీనులై విషాదానికి గురి జౌతారు. ధృతరాష్ట్రుడి మనస్తాపానికి అతడి వివేక రాహిత్యమే కారణం. (సంపా.) 


క. నెమ్మి గలవారి నొల్లరు । త మ్మొల్లనివారి వెనుక€ దగులుదు; రధిక 
త్వ మ్మైటింగి యెటి(గి తొడరుదు । రి మెటు(గని యట్టివార లిభపురనాథా! 34 


ప్రతిపదార్థం: ఇభపుర నాథా!= హస్తినాపుర (ప్రభూ, ధృతరా|ష్టా!; ఇమ్ము+ఎయింగని+అట్టివారలు= ఉపాయశాలులు కానివారు; 
నెమ్మి కలవారిన్‌+ఒల్లరు= తమపై (ప్రేమ ఉన్నవాళ్ళను, ఇష్టపడరు; తమ్మున్‌+ఒల్లనివారి వెనుకన్‌= తమను ఇష్టపడనివారి 
వెనుక; తగులుదురు= ఆసక్తి చూపుతారు; అధికత్వమ్ము= ఆధిక్యం గొప్పతనం; ఎటింగి+ఎటింగి= తెలిసి తెలిసి; తొడరుదురు= 
ఎదుర్కొంటారు. 


తాత్సర్యం: ధృతర్మాష్ట్రా! ఉపాయశాలులు కానివారు తమను (ప్రేమించేవారంటే ఇష్టపడరు. తమను (ప్రేమించనివారి 
వెనుక పడతారు. తమకంటె అధికులని తెలిసి తెలిసీ ఇతరులను ఎదుర్కొంటారు. 


నిశేషం: తనను నిజంగా గౌరవించే పాండవులను కాదని, తనను తమ వ్యూహంలో పావువలె భావించి తేలికగా చూచే 
దుష్ట్రచతుష్ట్రయాన్ని మన్నించి, అన్నిట్లోనూ అధికులైన పాండవులతో వైరం పెట్టుకొనటం ధృతరా(ష్ట్రుడి ఉపాయరాహిత్యమని 
తాత్పర్యం. అతడికి శాంతి లేకపోవటం సహజం. (సంపా 


క. ధనమును, విద్యయు, వంశం । బును దుర్మతులకు మదంబు. బొనరించును; స 
జ్ఞను లైనవారి కడ(కువ । యును, వినయము నివియతెచ్చు నుర్వీనాథా! 35 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా, ధృతర్మాష్ట్రా, ధనమును= డబ్బూ, విద్యయున్‌; వంశంబును= ఉత్తమ వంశమూ; దుర్మతులకున్‌= 


దుర్చుద్దులకు; మదంబున్‌= గర్వాన్నీ; పొనరించును= కలిగిస్తాయి; ఇవి+అ= ఇవే- ధనవిద్యావంశాలే; సత్‌+జనులు+ఐన 
వారికిన్‌= సద్బుద్దులకు; అడంువయును= నమ్రతా; వినయమున్‌= గౌరవమూ; తెచ్చున్‌= తెస్తాయి. 


తాత్పర్యం: ధృతరాష్టా! ధనమూ, విద్యా, ఉత్తమ వంశమూ దుర్చుద్దులకు మదం కలిగిస్తాయి. ఇవే సద్బుద్దులకు 
అడకువనూ, గౌరవాన్నీ తెచ్చిపెట్టుతాయి. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: 1. దుర్చుద్దులు కౌరవులు, సద్బుద్దులు పాండవులు. వీరిరువురికీ ధనం, విద్య, ఉత్తమవంశం అనే మూడు 
అదృష్ట్రాలున్నాయి. కాని, కౌరవులు వాటి వలన మదోన్మత్తులయ్యారు. కాని, పాండవులు వినయవంతు లయ్యారు. దానివలన 
వారు లోకనీతిలో గౌరవ పాత్రులయ్యారు. (సంపా) 

2. “దీనికి మూలంలో చక్కని చమత్కారం ఉంది. 

“విద్యా మదో ధన మద సృతీయోభిజనో మదః 

ఏతే ముదావలిస్తానాం ఏత ఏన సతాం దమాః” (సం.5.33-41) 
ఈ మూడూ దుర్మార్గులకు మదమూ, సన్మార్ల్గులకు దమమూ కలిగిస్తాయి. అక్షరాలు తిరగబడ్డాయి. (మద-దమ). కథా 


సంబంధిగా మదం దుర్యోధనుడికీ - దమం ధర్మరాజుకూ కలుగుతాయి. తెలుగులో అడకువ చేత దమమునూ, వినయం 
చేత శమమునూ (గ్రహించాలి” జనహిత వ్యాఖ్య. (పు.185-186). 


క. అరిది విలుకాని యుజ్జ్విల । శర మొక్కని నొంచు(; దప్పి చనినం జను; నే 
ర్వరి యైనవాని నీతి | స్పురణము పగరాజు, నతని భూమిం జెటుచున్‌. 36 


ప్రతిపదార్థం: అరిది విలుకాని+ఉజ్ఞ్యల శరము= గొప్ప విలుకాడియొక్క (ప్రకాశించే బాణం; ఒక్కనిన్‌= ఒకడిని; నొంచున్‌= 
బాధిస్తుంది; తప్పి చనినన్‌+చనున్‌= తప్పిపోతే తప్పిపోతుంది; నేర్చరి+ఐన వాని నీతి సురణము= నేర్పుగలవాడి నీతి ప్రకాశం; 
పగ రాజున్‌= శత్రురాజునీ; అతని భూమిన్‌= అతడి దేశాన్నీ; చెణుచున్‌= నశింపజేస్తుంది. 


తాత్సర్యం: గొప్ప విలుకాడి మంచి బాణం ఒకడిని బాధిస్తే బాధిస్తుంది లేదా తప్పిపోతే తప్పిపోతుంది కాని, 
నేర్పుగలవాడి నీతిస్ఫూర్తి శత్రురాజునూ, అతడి దేశాన్నీ నశింపజేస్తుంది. 


విశేషం: దీనికి మూలం: 

“ఏకం హన్యా న్నవా హన్యా దిషుర్ముక్తో ధనుష్మతః 

బుద్ధిర్చుద్దిమతో త్సృష్టా హన్యా ద్రాష్ట్రం సరాజకమ్‌” (సం.5-33-42) 
బాణ(బల) ప్రయోగం ఎదుటివారి నొకరినే చంపుతుంది. బుద్ది (నీతి) ప్రయోగం రాజునూ రాజ్యాన్నీ నశింపచేస్తుంది. 
దుర్యోధనుడు బలప్రయోగాన్ని నమ్ముకొన్నాడు. ధర్మరాజు ధర్మనీతిప్రయోగాన్ని నమ్ముకొన్నవాడు. దుర్యోధనుడు కొందరిని 


చంపగలడేమో కాని, ధర్మజుడి రాజనీతి కౌరవులనూ, వారి రాజ్యాన్నీ కూడా హరించగలదని ప్రకరణోచితమైన తాత్సర్యం. 
(సంపా.) 


తే. ఒకటి( గొని, రెంటి నిశ్చలయుక్తి( జేర్చి, | మూంటి నాల్గింటం గడు వశ్యములుగ జేసి, 
యేనిటిని గెల్లి, యాటింటి నెటింగి, యేడు । విడిచి వర్తించువాండు వివేకధనుండు. 37 


ప్రతిపదార్థం: ఒకటిన్‌= ప్రభుత్వమును; కొని= చేపట్టి-స్వీకరించి; రెంటిన్‌= మంత్రము, ఉత్సాహము అను రెండింటిని; నిశ్చల 
యుక్తిన్‌+చేర్చి= కదలనీయక జోడు చేసి; మూంటిన్‌= మిత్రులు, అమిత్రులు, తటస్టులు అనే మూండు వర్గాలను; నాల్గింటన్‌= 
సామ, దాన, భేద, దండములనే నాలుగు ఉపాయాలచేత; కడున్‌= మిక్కిలి; వశ్యములుగన్‌+చేసి= వశపరచుకొని; ఏనిటిన్‌= 
త్వక్కు, చక్షువు, (శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము అనే అయిదింటినీ; 7ెల్చి= జయించి; ఆణీంటిన్‌= సంధి, విగ్రహము, యానము, 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 171 


ఆసనము, ద్వైధీభావము అనే ఆరింటినీ; ఎటింగి= తెలిసికొని; ఏడు= వ్యసనముల నేడింటినీ; విడిచి; వర్తించువా(డు= 
ఉండేవాడు; వివేక ధను(డు= వివేకం ధనంగా కలవాడు. 


తాత్సర్యం: ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రోత్సాహములనే రెండింటినీ కదలనీయక జోడు చేసి, మిత్రులు, అమి(త్రులు, 
తటస్టులు అనే మూడు వర్గాలనూ సామ దాన భేద దండములనే నాలుగు ఉపాయాలచేతా పూర్తిగా వశపరచుకుని, 
తక్కు, చక్షువు, (శోత్రము, జిహ్య, (ఘాణము అనే అయిదు ఇంద్రియాలనూ జయించి, సంధి విగ్రహ యాన 
ఆసన ద్వైధీభావములు అనే ఆరింటినీ తెలిసికొని, వేట, జూదము, పానము, స్త్రీ, వాక్సారుష్యము, దండపారుష్యము, 
అర్థదూషణము అనే సప్త వ్యసనాలనూ విడిచి వర్తించేవాడు వివేకధనుడు. 


దీనికి ఇంకో విధమైన అర్థం: 


ఒకటి- బుద్ధి. దీనికి వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో చేర్చి, ధర్మార్థకామాలనే మూడింటినీ బ్రహ్మచర్య, 
గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసములనే నాల్గింటితో మిక్కిలి వశపడేటట్టు చేసి, వాక్‌, పాణి, పాద, పా,యూపస్థ లనే 
కర్మేంద్రియాల నయిదింటినీ గెలిచి, యజన, యాజ, నాధ్యయన, దాన, ప్రతిగ్రహాలనే ఆరు స్మార్త కర్మలను తెలిసి, 
ఆవరణం (పంచభూతాలు), బుద్ద్వహంకారాలూ అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు. 
మరోవిధమైన అర్థం: ఒకటి- సత్యం, రెండు- రజస్తమస్సులు, మూడు- ధన దార పుత్రేషణములు, నాలుగు- ధ్యాన, 
ధారణ, యోగ, సమాధులు, తక్కినవి పైని చెప్పబడినట్లే, 


విశేషం: మూల భారతంలో దీనికి సరియైన క్లోకం- 
'ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శృతుర్భి ర్వశే కురు, 
సజ జిత్వా విదిత్వా షట్‌ సప్త హిత్వా సుఖీభవ. (సం. 5-33.43) 
కు విను, మధురాహారంబులు । గొనుటయు(, బెక్కండ్రు నిద్ర గూరినయెడ మే 
ల్మని యునికియుం గార్యాలో | చనముం దెరువు నడచుటయును జన దొక్కనికిన్‌. 38 


ప్రతిపదార్థం: విను(ము), ఒక్కనికిన్‌= ఒంటరిగా; మధుర+ఆహారంబులు+కొనుటయున్‌= మధురములైన ఆహారాలు 
స్వీకరించటమూ, పెక్కండ్రు= అనేకులు; నిద్ర+కూరిన+ఎడన్‌= నిద్రించేచోట; మేల్కని+ఉనికియున్‌= మేలుకొని ఉండటమూ; 
కార్య+ఆలోచనమున్‌= ఒక పనిని గూర్చి ఆలోచించటమూ; తెరువు నడచుటయును= మార్గంలో నడవటమూ; చనదు= 
తగదు. 


తాత్సర్యం: ధృతర్నాష్టా! విను. మధురాహారాలు ఒక్కడూ తినటమూ, పలువురు నిద్రపోతుంటే ఒక్కడూ మేలుకొని 
ఉండటమూ, కార్యాలోచన ఒక్కడూ చేయటమూ, మార్గంలో ఒక్కడూ నడవటమూ తగదు. 


నిశేషం: దీనికి మూలం. 
ఏక స్వాదు న భుజ్జీత ఏక శ్చార్దాన్‌ న చిన్తయేత్‌, 


ఏకో న గచ్చే దధ్వానం నైక స్ఫుప్తేషు జాగృయాత్‌, (సం. 5.33.45) 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధుర పదార్థం వంటి రాజ్యాన్ని న్యాయంగా పాండవులకు పంచి ఇచ్చి దానిని మరల హరించారు కౌరవులు. దానికి 
సాక్షీభూతుడు ధృతర్మాష్టుడు. అందరూ నిద్రపోతూ ఉండగా మేల్కొని విదురుడి నీతి బోధ వింటున్నవాడు ధృతరాష్ట్రుడు. 
విదురుడు చెప్పే మాటలన్నీ వింటూ తనలో తాను ఏకాంతంగా తన వ్యూహాన్ని తీర్చిదిద్దికొనేవాడూ, ఎవరినీ నమ్మక తన 
దారిలో తాను ఒంటిగా సాగేవాడూ ధృతరాష్ట్రుడు. సంఘనీతికి సరిపడని వ్యక్తినీతి సన్మానయోగ్యం కాదనీ, పైపెచ్చు అది 
మనోవేదనను కలిగిస్తుందనీ తాత్పర్యం. (సంపా.) 
క. నడవడి యను మున్నీటిం | గడవం బెట్టంగ నోడకరణిం దగి తా 

నొడంగూడు ననిన, సత్యము । గడచినగుణ మింక నొండు గలదే యరయన్‌? 39 


ప్రతిపదార్థం: నడవడి+అను మున్నీటిన్‌= (ప్రవర్తన అనే సముద్రాన్ని, కడవన్‌+పెట్టంగన్‌= దాటించటానికి; ఓడ కరణిన్‌= 
ఓడవలె; తగి= ఒప్పి; తాను; ఒడంగూడన్‌+అనినన్‌= ఉంటుందంటే; అరయన్‌= పరిశీలించగా; సత్యము+కడచిన గుణము= 
సత్యాన్ని మించిన గుణం; ఇంకన్‌+ఒండు+కలదే?= ఇంకొకటి ఉన్నదా? 


తాత్పర్యం: స(త్రవర్తన అనే సముద్రాన్ని దాటించటానికి ఓడవలె సత్యం ఒప్పి ఉంటుందంటే, సత్యాన్ని మించిన 
గుణం ఇంకోటి ఉంటుందా? 


విశేషం: 1. ధర్మప్రీతి వ్యక్తిశీలాన్ని తీర్చిదిద్దుతుంది. 

“ధృతిః క్షమా దయాం స్తేయం శౌచ మింద్రియనిగ్రహః 

హీ ర్విద్యా సత్య నుక్రోధో దశకం ధర్మలక్షణమ్‌' 

అని భారతంలో చెప్పబడింది. ఈ దశధర్మలక్షణాలలో సత్యం మూలభూతమైనది, సారభూతమైనది. సత్రవర్తన 
దాటరాని సముద్రం వంటిదైతే, దానిని దాటటానికి తోడ్పడే ఓడవంటిది సత్యం. ధర్మజుడి చరిత్రం స్యత్రవర్తన సాగరం 
వంటిది. అతడికి సత్యమే తరణోపాయం. అతడికి సత్య ధర్మపాలనం వలన కష్టాలు వచ్చాయి. అయినా అతడు 
అంతశ్ళాంతిని కోల్పోలేదు. ధృతరా షుడి స్థితి తద్భిన్నం. (సంపా) 
2. దీనికి మూలం: 

“'ఏవమే వాద్వితీయం తద్యద్రాజన్నావ బుద్ధ్యసే 

సత్యం స్వర్గస్య సోపానం పారావారస్య నౌ రివి (సం. 5-33-46) 
ఇందులో 'సత్యం స్వర్గ సోపానం” అనే వాక్యాన్ని తిక్కన (గ్రహించలేదు. ప్రవర్తనను గురించి చెప్పేటప్పుడు సముద్రాన్ని ఓడతో 
దాటటం అనే ఉపమానమే సరిపోతుంది. దాటటం వేరు, ఎక్కటం వేరు. అందువలన ఆ వాక్యాన్ని వదలి నట్టున్నారు. (సంపా.) 
క. క్షమియించు వారి( గని చా । లమి వెట్టుదు; రైననుం దలంప, ననూన 

క్షమయ కడు మెజయు తొడ; వు । త్తమ రూపము గోరువారు దాల్లురు దానిన్‌. 40 


ప్రతిపదార్థం: క్షమియించు వారిన్‌= క్షమించే గుణం కలవాళ్ళను; కని= చూచి; చాలమి+పెట్టుదురు= అసమర్థత ఆరోపిస్తారు; 
ఐననున్‌= అయినప్పటికీ; తలంపన్‌= ఆలోచించగా; అనూనక్షమ+అ= తక్కువ కాని (గొప్పదైన) ఓర్పే; కడున్‌= మిక్కిలి; 
మెజయు తొడవు= (ప్రకాశించే ఆభరణం; దానిన్‌= ఆ ఆభరణాన్ని; ఉత్తమ రూపము+కోరువారు= సుందరతమమైన ఆకారం 
కావాలనుకొనే వాళ్ళు; తాల్తురు= ధరిస్తారు. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 173 


తాత్పర్యం: క్షమించే స్వభావం కలవాళ్ళను చూచి జనులు అసమర్థతను ఆపాదిస్తారు. అయినా, ఆలోచిస్తే, 
గొప్పదైన క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం. మంచి సౌందర్యం కావాలనుకొనేవాళ్ళు దానిని ధరిస్తారు. 


విశేషం: 1. దశ విధ ధర్మ లక్షణాలలో సత్యం తరువాత క్షమ గణనీయమైనది. సత్యం ధర్మహృదయం, క్షమ అలంకారం. 


“ఏకః క్షమానతాం దోషో ద్వితీయో నోపలభ్యతే 
యదేనం క్షమయా యుక్త నుశక్తం మన్యతే జనః (సం. 5-33-47) 
క్షమ గలవారిమీద అసామర్థ్య దోషం ఒకటే తప్ప మరే దోషమూ జనులు ఆరోపించటానికి వీలుకాదు. అది అతడి 


దోషంగా భావించరాదు. ఓర్పే మానవుడికి (శ్రేష్టమైన బలం. అసమర్ధులకు ఓర్పు గుణమైతే, సమర్గులకు భూషణమౌతుంది. 
క్షమను వశీకరణ శక్తిగా భావించాలి. క్షమ చేత సాధించలేని దేదీ లేదు అని మూలం క్షమాగుణ ప్రాశస్త్యాన్ని పేర్కొన్నది. 


2. క్షమాగుణ సంపన్నుడు ధర్మరాజు. పాండవులు ద్వైతవనంలో ఉన్న సమయంలో ధర్మజుడు (ద్రౌపదికి క్షమావీరుడి 
మాహాత్మ్యాన్ని వర్షించి చెప్పాడు. 

క్త 'క్షమగల వానికి. బృథ్వీ | సమునకు నిత్యంబు విజయసంసిద్ది యగున్‌ 

క్షమయైనవాని భుజవి | క్రమము గడున్‌ వలయు సర్వకార్యక్షమమై”. (ఆరణ్య.1.223). అట్టి క్షమాగుణుడిని 

అసమర్గుడిగా భావించే దుర్యోధన ధృతరాష్టుల భావాన్ని వ్యంగ్యంగా హెచ్చరించాడు; క్షమ లేని వాడు ఉత్తమవ్యక్తి కాజాలడని 
పేర్కొన్నాడు విదురుడు. 
క. పురుషుండు రెండు దెఅంగుల । ధర నుత్తము€ డనంగ6 బరంగు(; దా నెయ్యెడలం 

బరుసములు వలుక కునికిన్‌; | దురితంబులు వొరయు పనులు దొటి(గుట కతనన్‌. 41 
ప్రతిపదార్థం: పురుషుండు= మనుష్యుడు; రెండు+తెజంగులన్‌= రెండు విధాల; ధరన్‌= భూమియందు; ఉత్తముండు+ 


అనంగన్‌+పరంగన్‌= (శ్రేష్టుడు అనదగిఉంటాడు; తాను; ఏ+ఎడలన్‌= ఎక్కడా; పరుసములు+పలుకక+ఉనికిన్‌= పరుషవాక్కులు 
పలకకుండటం చేతా; దురితంబులు+పొరయు పనులు= పాపకార్యాలు; తొగుట కతనన్‌= విడిచిపెట్టటం చేతా. 


తాత్సర్యం: ఎక్కడా పరుషవాక్కులు పలకకపోవటం, పాపపు పనులు చేయకపోవటం- ఈ రెండింటిచేతా లోకంలో 
పురుషుడు ఉత్తముడు అనిపించుకొంటాడు. 


విశేషం: దీనికి మూలం. 
ద్వే కర్మణీ నరః కుర్వ న్నస్మిన్‌లోకే నిరోచతే, 
అటబ్రునన్‌ పరుషం కిళ్ళి దసతో నార్హయం స్తథా." (సం.5.33.50) 


పరుషాలాడటం వాగ్లోషం. పాపపు పనులు చేయటం చేష్టా దోషం. ఆ రెండు దోషాలు చేయనివారు ఉత్తములు. కౌరవులు 
ఆ రెండు దోషాలు చేశారు. పాండవులు చేయలేదు. అందువలన పాండవులు ఉత్తములు. ధర్మాచరణ ప్రవృత్తిని బోధిస్తున్నట్టున్న 
ఈ నీతులలో పాండవ గుణస్తుతి వ్యంగ్యంగా వినపడుతున్నది. (సంపా.) 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే.  చెల్లియుండియు సైరణ సేయువత(డు(, । బేదవడియును నరికి బ్రియముతోడ( 
దనకుం గల భంగి నిచ్చు నతండు(, బుణ్య । పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య! 42 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశశ్రేష్టుడా, ధృతరా|ష్టా!; చెల్లి+ఉండియున్‌= సమర్గుడయి ఉండికూడా; సైరణ+చేయు+ 
9 ౧ థి రూ 
అతండున్‌= శాంతం వహించేవాడూ; పేద+పడియును= బీదవాడయినప్పటికిని; అర్థికిన్‌= యాచకుడికి; ప్రియముతోడన్‌= 
ప్రీతితో; తనకున్‌+కలభంగిన్‌= తనకున్నంతలో; ఇచ్చు+అతండున్‌= ఇచ్చేవాడూ; పుణ్యపురుషులు+అని= పుణ్యాత్ములని; 
ఆర్యులు= పెద్దలు; చెపిరి= అన్నారు. 
ఛీ ద్‌ . ఎ 


తాత్సర్యం: కురువంశోత్తమా, ధృతరాష్టా! సమర్గుడయి ఉండికూడా శాంతం వహించేవాడూ, బీదవాడయినప్పటికీ 
తనకున్నంతలో ఇచ్చేవాడూ పుణ్యాత్ములని పెద్దలన్నారు. 


విశేషం: దీని మూల క్లోకం- 

“ద్వా నిమౌ పురుషారాజన్‌! స్వర్గస్యోపరి తిష్టతః। 

ప్రభు శృ క్షమయా యుక్తో । దరిద్ర శ్చ ప్రదానవాన్‌'. (సం.5-33-53) అరణ్యాజ్ఞాత వాస నియమాలను పాటించిన 
పాండవులలో ఈ రెండు గుణాలూ ్రకాశించాయి. (సంపా.) 
ఆ. పాడి దప్పకుండం బడయు సొమ్ములకు న । పాత్రములకు నీగి, పాత్రములకు( 

బెట్ట కునికి యనంగ నెట్టన రెండు వి । ధములఈ గీడు దొడరు ధరణినాథ! 43 


ప్రతిపదార్థం: ధరణినాథా!= రాజా, ధృతరాష్టా!; పాడి+తప్పక+ఉండన్‌= న్యాయం అతి(క్రమించకుండా; పడయు సొమ్ములకున్‌= 

గడించే ధనములకు; అపా(త్రములకున్‌= అనర్హులకు; ఈగి= ఇవ్వటం; పాత్రములకున్‌= అర్హులకు; పెట్టక+ఉనికి= ఇవ్వకపోవటం; 
యౌ యౌ (2) 

అనంగన్‌; రెండు విధములన్‌; కీడు= హాని; నెట్టన= తప్పక; తొడరున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! న్యాయబద్దంగా సంపాదించిన ధనాన్ని అనర్హులకు ఇవ్వటమూ, అర్హులకు 
ఇవ్వకపోవటమూ అనే వాటివలన రెండు విధాలా కీడు కలుగుతుంది. 


విశేషం: దీనికి మూలం: 
'న్యాయాగతస్య ద్రవ్యస్య బోద్దవ్యౌ ద్యావతిక్రమౌ 
అపాత్రే ప్రతిపత్తి శృ పాత్రే చాప్రతిపాదనమ్‌”. (సం. 5-33-54) 


ఈ నీతి కథాసందర్భంలో సవ్యంగా, అపసవ్యంగా కూడా ధృతరాష్ట్రుడికి తగిలి వస్తుంది. ఎట్లాగంటే- న్యాయపరంగా వచ్చిన 
పైతృకమైన రాజ్యాన్ని పాత్రులైన పాండవులకు ఇవ్వకపోవటం, అపా(త్రులైన కౌరవులకు దక్కేటట్టు ప్రయత్నించటం అనే 
రెండు దోషాలు ధృతరాష్ట్రుడికి తగిలాయి. ఇకపోతే అన్యాయార్జిత (ద్రవ్యమైన పాండవ రాజ్యాన్ని కూడా పాత్రులైన 
పాండవులకు చెందకుండా చేయటం, ఆపా(త్రులైన కౌరవులకే దక్కేటట్టు చూడటం అనే దోషద్వయం కూడా ధృతరాష్ట్రుడికి 
చెందింది. కాబట్టి రెండు విధాలా ద్విగుణీకృతమైన కీడు గలుగుతుందని ధృతరాష్టుడిని విదురుడు వ్యంగ్యంగా హెచ్చరించాడు. 
(సంపా 


ఉద్యోగపర్వము = ద్వితీయాశ్వాసము 175 


తే. వెలది, జూదంబు, పానంబు, వేంట, పలుకు । ప్రల్లదంబును, దండంబు బరుసందనము 
సొమ్ము నిష్పయోజనముగ వమ్ము సేత । యనెడు సప్తవ్యసనముల( జనదు తగుల. 44 


ప్రతిపదార్థం: వెలంది= (స్తీ; జూదంబు; పానంబు= మద్యసేవనం; వేంట; పలుకు (ప్రల్లదంబును= వాక్సారుష్యం; దండంబు 
పరుస(దనమున్‌= దండపారుష్యం- అతిక్రూరంగా దండించటం; నిప్ప్రయోజనముగన్‌ సొమ్ము వమ్ము+చేంత= నిరర్థకంగా 
డబ్బు పాడుచేయటం; అనెడు; సప్త వ్యసనములన్‌= ఏడు వ్యసనాలలోను; తగులన్‌+చనదు= ఆసక్తి చూపరాదు. 


తాత్సర్యం: స్త్రీ జూదం, (త్రాగుడు, వేట, వాక్సారుష్యం, దండపారుష్యం, డబ్బు వృథా చేయటం అనే ఏడు 
వ్యసనాలయందు ఆసక్తి చూపరాదు. 


విశేషం: అన్ని ప్రతులలోనూ దండంబు, బరుసందనము” అని రెండుగా చూపబడ్డాయి. అది సరికాదు. అవి రెండయితే 
వ్యసనాలు ఎనిమిది అవుతాయి. అవి ఏడే కదా! దండంబు పరుసందనము అంతా ఒక్కటే. దానికి దండపారుష్యమని అర్థం. 
దండపారుష్యమంటే అతిక్రూరంగా దండించటం. మూలంలో 'మహచ్చదణ్ణ పారుష్యం' అనే ఉన్నది. దండం వేరుగానూ, 
పారుష్యం వేరుగానూ లేదు. 
మూలం: “స్తీ యో౭క్షా మృగయా పానం వాక్సారుష్యం చ పజ్బమమ్‌, 

మహచ్చ దణ్ణపారుష్య నుర్ధదూషణ మేన చ." 


తే. తగిన వేషంబు, దనుం దాన పొగడుకొనమి । నొచ్చియును గీడు వలుకమి, యిచ్చి వగవ 
కునికి, దన కెంత నడవకయున్న( బథము । దప్పకుండుట నడవడి కొప్పు సేయు. 45 


ప్రతిపదార్థం: తగిన వేషంబు= తన హోదాకు ఉచితమైన వేషమూ; తనున్‌+తాను+అ= తన్ను తానే; పొగడుకొనమి= 
స్తుతించుకొనకపోవటం; నొచ్చియును+కీడు+పలుకమి= బాధపడికూడా కీడు పలకకపోవటం; ఇచ్చి వగవక+ఉనికి= దానం చేసి 
బాధపడకపోవటం; తనకున్‌+ఎంత నడవక+ఉన్నన్‌= తనకెంత గతి లేకున్నా; పథము+తప్పక+ఉండుట= మార్గం తప్పకుండడం; 
నడవడికిన్‌= (ప్రవర్తనకు; ఒప్పు+చేయున్‌= మంచి కలిగిస్తాయి. 


తాత్సర్యం: తన హోదాకు ఉచితమైన వేషధారణా, తనను తానే స్తుతించుకొనకపోవటమూ, బాధపడి కూడా కీడు 
పలుకక పోవడమూ, దానం చేసి- ఎందుకు చేశానా అని బాధపడకపోవటమూ, తన కెంత గతి లేకపోయినా 
ధర్మమార్గం అతి(క్రమించకపోవటమూ (ప్రవర్తనకు మేలు కలిగిస్తాయి. సత్రవర్తన అనిపించుకొంటుంది. 


క. చెలిమియు, సంభాషణమును । బలిమి, వివాదంబు(, ద్రోపు. బాడియు6 దమయం 
తలవారితోన తగు; నథి । కుల, హీనుల తోడనైనం గొ గా దధిపా! 46 


ప్రతిపదార్థం: అధిపా= రాజా, ధృతర్నాష్ట్రా! చెలిమియున్‌= స్నేహమూ; సంభాషణమును= మాటా; బలిమి= బలమూ; 
వివాదంబున్‌= వాదించటమూ; (వివాహంబున్‌= పెండ్డీ - సూనని.); త్రోపుంటాడియున్‌= యుద్దమూ; తమ+అంతలవారితోన్‌+అ= 
తమతో సమానులైనవారితోనే; తగున్‌= ఒప్పుతుంది; అధికుల, హీనుల తోడన్‌+ఐనన్‌= తమకంటె గొప్పవారితోనూ, 
తక్కువవారితోనూ అయితే; కొజ+కాదు= యుక్తంకాదు. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! స్నేహమూ, మాటా, బలమూ, వివాదమూ (వివాహము), యుద్దమూ తమతో 
సమానులైనవారితోనే ఒప్పుతుంది కాని, తమకంటె అధికులతోకాని, అల్పులతోకాని యుక్తం కాదు. 


విశేషం: 'వివాదంబు” అనే దానికి బదులుగా 'వివాహంబు” అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉదాహృతమైన చోట 
ఉన్నది. అది మూలానుగుణం కూడా. “సమై ర్వివాహం కురుతే న హీనైః:” అని మూలం. 


తే. కొంచె మైనను దగ బంచి కుడువ మేలు; । పనులయెడ దుఃఖ మోర్ప్లి యల్పంబు సుఖము 
ననుభవించుట హితము; శత్రునకు నైన । నిచ్చుటయ లెస్స యడిగినయెడ నృపాల! 47 

ప్రతిపదార్థం: నృపాల!= రాజా!; ధృతర్మాష్ట్రా; కొంచెము+ఐనను= తక్కువ ఉన్నప్పటికీ, తగన్‌= ఒప్పుగా; పంచి= విభజించి, 

కుడువన్‌= అనుభవించటం; మేలు= మంచిది; పనుల+ఎడన్‌= పనులు చేసేటప్పుడు; దుఃఖము+ఓర్భి= కష్టం సహించి; 


అల్పంబు సుఖమున్‌= ఇంచుక సుఖాన్ని; అనుభవించుట; హితము= మేలు; అడిగిన+ఎడన్‌= అడిగితే; శత్రునకున్‌+ఐనన్‌; 
ఇచ్చుట+అ= ఇవ్వటమే; లెస్స= మంచిది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఎంత తక్కువ ఉన్నప్పటికీ దానినే ఒప్పుగా ఇతరులకు పంచిపెట్టి అనుభవించటం 
మంచిది. పనులు చేసేటప్పుడు కష్టానికి సహించి, ఇంచుక సుఖాన్ని అనుభవించటం మేలు. అడిగితే శత్రువుకైనా 
ఇవ్వటమే మంచిది. 


విశేషం: దీనికి మూలక్షోకం- 

“మితం భుంక్తే సంవిభజ్యాశ్రితేభ్యో 1 మితం స్వపి త్యమితం కర్మ కృత్వా 

దదా త్యమిత్రే స్వసి యాచిత స్పన్‌ | తనూత్మనంతం ప్రజహత్యనర్థా (సం.5-33-55) 
అడిగితే శత్రువుకైనా ఇవ్వటం మంచిది- అనే నీతి ఇందులో (ప్రత్యేకంగా పేర్కొనదగింది. పాండవులు తమ్ముడి బిడ్డలు. వారు 
తమకు న్యాయంగా రావలసిన రాజ్యభారం తిరిగి ఇమ్మని అడిగినప్పుడు ఇవ్వకపోవటం మహాదోషమని విదురుడి హితవు. 
(సంపా.) 
క. తను లోకము గొనియాడంగ । విని యుబ్బండు సజ్జనుండు; వెండియు. గడు మే 

లొనరించు(; గీ డొకించుక | యును దసదెస( దోంపనీక యుడుపుచు వచ్చున్‌. 48 
ప్రతిపదార్థం: సత్‌+జనుండు= మంచివాడు; తనున్‌= తనను; లోకము= లోకులు; కొనియాడంగన్‌= పొగడితే; విని; 
ఉబ్బండు= పొంగిపోడు; వెండియున్‌= మళ్ళీ ఇంకా; కడున్‌= మిక్కిలి; మేలు+ఒనరించున్‌= మేలు చేస్తాడు; ఒక+ఇంచుకయును+ 


కీడు= అపకారం ఏకొంచెమూ; తన దెసన్‌= తనయందు; తో(పన్‌+ఈక= కనబడనీయకుండా; ఉడుపుచున్‌+వచ్చున్‌= 
పోగొట్టుతూ ఉంటాడు. 


తాత్సర్యం: లోకం తనను పొగడితే సజ్జనుడు విని పొంగిపోడు. ఇంకా ఎంతో మేలు చేస్తాడు. తానుమాత్రం ఏ 
కొంచెం కీడుకూడా చేయనివిధంగా ప్రవర్తిస్తాడు. ఇతరుల కీడును పోగొట్టుతూ ఉంటాడు. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 177 


విశేషం: దీనికి మూల శోకం: 
'న హృష్య త్యాత్మసన్మూనే నానమానేన తప్యతే, 
గాంగోహ్రద ఇనాక్షోభ్యో య స్ప పండిత ఉచ్యలే'. (సం.5-33-56) 
ఇందులోని గంగాహ్రదం తోటి ఉపమానం తిక్కన (గ్రహించలేదు. అక్షోభ్యంగా ఉంటాడు అన్నదాని కంటె ధర్మరాజులో కనపడే 


విశిష్ట లక్షణం- “గడు మేలొనరించు6 గీడొకించుకయును దనదెసం దోథనీక యుడుపుచు వచ్చున్‌ అనే దానిని పేర్కొనటం 
గమనార్హం. ఇది సజ్జనుడి గురించి చెప్పుకొనే చక్కని సూక్తి. ధర్మరాజు గుణాలకు అక్షర నీరాజనం. (సంపా.) 


వ. ఇట్టి చందంబులు ధర్మనందనునకుం గలి వని పలికి, విదురుం డది ప్రసంగంబుగా. బాండవుల( బ్రశంసించి, 
“నీవు వారలం బెనిచి మానుసులం జేసి రక్షించి, యిప్పు డుపేక్షించి, వారలు వెలినుండ నూరకుండం దగునే? 
తగుపాలిచ్చి, వారి రావించి, నీ కొడుకుల తోడివారింగా నడపుట యుచితంబు, మీరును వారును నొక్కటియై 
యున్న మీదిక్కు దేవతలకుం దేటి చూడరా” దనిన, నమ్మాటలు వెడవెడ యూంకొని ధృతరాష్తుండు విదురున 
కిట్లనియె. 49 


ప్రతిపదార్థం: ఇట్టి చందంబులు= ఇట్టి విధాలు; ఈ లక్షణాలు; ధర్మనందనునకున్‌+కలవు= ధర్మరాజుకున్నాయి; అని; 
పలికి, విదురుండు; అది ప్రసంగంబుగాన్‌= ఆ సందర్భంగా; పాండవులన్‌; ప్రశంసించి= స్తుతించి; నీవు; వారలన్‌; పెనిచి= 
పెంచి; మానుసులన్‌+చేసి= మనుష్యులను చేసి- పెద్దవాళ్ళను చేసి; రక్షించి= కాపాడి; ఇప్పుడు; ఉపేక్షించి= ఊరకుండి; 
వారలు; వెలిన్‌+ఉండన్‌= వేరే ఉంటూంటే; ఊరక+ఉండన్‌+తగునే= మాటాడకపోవటం తగునా?; తగుపాలు+ఇచ్చి= న్యాయంగా 
ఇవ్వవలసిన భాగం ఇచ్చి; వారిన్‌; రావించి= రప్పించి; నీకొడుకుల తోడివారిన్‌+కాన్‌= నీ కొడుకులతో సమానంగా; నడపుట= 
నడపటం- చూడటం; ఉచితంబు= మంచిది; మీరును; వారునున్‌; ఒక్కటి+ఐ+ఉన్నన్‌= ఏకమయి ఉంటే; మీ దిక్కు= మీకేసి; 
దేవతలకున్‌= దేవతలకు కూడా; తేటి చూడన్‌ రాదు= తేరిచూడటం కష్టం; అనినన్‌; ఆ+మాటలకున్‌; వెడవెడ= ఇంచు 
కించుక; ఊంొని= ఊకొట్టి; ధృతరాష్టుండు; విదురునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఇట్టాంటి లక్షణాలు ధర్మరాజు కున్నాయి” అని పలికి విదురుడు ఆ సందర్భంలో పాండవులను పొగడి, 
“నీవు వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసి రక్షించి, ఇప్పుడు మాని, వాళ్ళు వేరే ఉంటూంటే ఊరుకొనవచ్చునా? వాళ్ళకు 
న్యాయంగా ఇవ్వవలసిన భాగం వాళ్ళకిచ్చి, వాళ్ళను రప్పించి, నీ కొడుకులతో సమానంగా చూడటం మంచిది. 
మీరూ వాళ్ళూ ఒక్కటయి ఉంటే మీకేసి దేవతలు కూడా తేరి చూడలేరు” అనగా, ఆ మాటలకు కొంచెంగా ఊకొట్టి 
ధృతరాష్ట్రుడు విదురుడితో ఇట్లా అన్నాడు : 


విశేషం: ధర్మరాజు సంజయుడితో ఏమన్నాడో తెలియక, సంజయుడు తనను ఎందుకు ముఖం మీద తిట్టినట్లు మాటలాడాడో 
తెలియక ధృతరా(ష్టుడు వేదనపడి విదురుడిని దాని కారణం వివరించుమన్నాడు. విదురుడు లోకనీతిని, ధర్మప్రీతిని పాటించే 
సజ్జనుల లక్షణాలను వివరించి, అవి ధర్మరాజులో నిండుగా ఉన్నాయని పేర్కొన్నాడు. కౌరవులయం దా గుణాలు లేవని 
తేల్చిచెప్పాడు. తులనాత్మకంగా ఈ అంశాలను వితర్కించుకొని పాండవులకు రావలసిన భాగాన్ని ఇచ్చి, వారిని దగ్గరికి 
తీసికొని, కలసి మెలసి స్నేహంతో ఉండుమనీ, కౌరవ పాండవులు సమైక్యంగా ఉంటే వారిని దేవతలు కూడా తేరిపార 
చూడలేరనీ హితవు చెప్పాడు. అదే ధర్మరాజు హృదయమన్నాడు. అదే ధృతర్మాష్టుడి కర్తవ్యమన్నాడు. అదే ధృతరాషుడి 
మనశ్శాంతికి మందని చెప్పాడు. ఈ మాటలు ధృతరాష్ట్రుడికి మైంగుడు పడలేదు. బౌనని తల ఊపలేడు; కాదని 
త్రోసివేయలేడు. ఆ మానసిక స్థితినే 'వెడవెడ ఊకొట్టే' అభినయంతో (ప్రదర్శించాడు. (సంపా.) 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'హితము౦. గర్తవ్యమును నాకు నెటు(గు దీవ; । ధర్మసుతు చందమును విదితంబు నీకు; 
నట్లు గావున నెలి(గింపు మఖిలకార్య । జాతమును జిత్తతాపోపశమము గాంగ.” 50 


ప్రతిపదార్థం: ఈవు+అ= నీవే; నాకున్‌; హితమున్‌= మేలయినదీ; కర్తవ్యమును= చేయదగినదీ, ఎయింగుదు(వు); నీకున్‌, 
ధర్మసుతు చందమును= ధర్మరాజు పద్దతీ; విదితంబు= తెలిసినది; అట్టు+కావునన్‌= అందుచేత; చిత్త తాప+ఉపశమము+ 
కా6గన్‌= మనోవేదన పోయేటట్టు; అఖిల కార్య జాతమును= చేయదగినవాని సమూహమునంతనూ; ఎజీంగింపు(ము)= 
తెలుపుము. 


తాత్సర్యం: 'నాకు మేలయినదీ, కర్తవ్యమయినదీ నీవే ఎరుగుదువు. ధర్మరాజు పద్దతి కూడా నీకు తెలుసు. 
అందుచేత నా మనస్తాపం అడగేటట్టు నేను చేయవలసినదంతా చెప్పుము.” 


నిశేషం: ధృతరాష్ట్రుడు నివురు కప్పిన నిప్పు; విదురుడి మాటలు తనకు రుచించలేదని సూటిగా చెప్పడు. వ(క్రంగా వ్యక్తం 
చేస్తాడు. ఈ పద్యంలోని మూడు వాక్యాలలో మూడు మెలికలున్నాయి. 1.విదురుడు ధృతరాష్ట్రుడికి (పైపద్యంలో) చెప్పింది 
హితమూ, కర్తవ్యమే. కాని, ధృతరాష్టుడు తనకు హితాన్నీ, కర్తవ్యాన్నీ చెప్పుమని మరల కోరుతున్నాడు. అంటే- ముందు 
చెప్పినవి తాను అంగీకరించటం లేదని సున్నితంగా సూచించి, విదురుడి హితవును వ్యంగ్యంగా (త్రోసిపుచ్చుతున్నాడన్నమాట. 
ఇది మొదటి మెలిక. 2. ధర్మరాజు పద్దతి కూడా విదురుడికి బాగా తెలుసు అని సేర్కొనటంలో గల అంతరార్థం - ధర్మరాజు 
మెత్తని పులి అనీ, సజ్జనుడుగా కనపడా యుద్దం చేయాలనీ, రాజ్యాన్ని పొందాలనీ స్టిరసంకల్పతో ఉన్నాడనీ, సమయం కొరకు 
అవి జ యి లా యఖ 
వేచి ఉన్నాడనీ తెలిసికొనటం ముఖ్యమని సూచన. ఇది రెండవ మెలిక. 3.ధృతర్మాష్ట్రుడికి చిత్తోపశాంతి ఎట్టా బౌతుందో కూడా 
విదురుడు తెలిసికొని హితవు చెప్పాలనే సున్నితమైన హెచ్చరిక మూడవ మెలిక. తన మన సెరిగి, తన కోర్కె తీరే విధానాన్ని 
వివరంగా తెలుపుమని విదురుడిని వేడుకొన్నాడు. ధృతర్నాష్టుడి దృక్పథంతో ఆలోచించి అతడికి హితవు కలిగేటట్టు, 
మనస్తాపం తీరేటట్టు భావి కార్యక్రమం ఎట్టా చెయ్యాలో సూచించాలని అతడి ఆశయం. అంటే (ప్రచ్చన్నంగా ధర్మరాజు 
7 ల 
వ్యూహానికి ప్రతివ్యూహ మేమిటో సూచించాలని తాత్పర్యం. (సంపా.) 


క అనుడువిదురు(డాతని కి । ట్లను; 'నిమ్మెయి నన్ను నొత్తి యడిగిన€ జెప్పం 
జను నున్న రూపు; సెప్పెద । విను మవధానంబు తోడ విమలవిచారా! 51 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; విదురుండు; ఆతనికిన్‌; ఇట్టు+అనున్‌; విమల+విచారా!= నిర్మలమైన భావాలు కలవాడా! 
ధృతరాష్టా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నన్నున్‌; ఒత్తి+అడిగినన్‌= నొక్కి అడిగితే; ఉన్న రూపు= ఉన్న సంగతి; చెప్పన్‌+ 
చనున్‌= చెప్పాలి; అవధానంబు తోడన్‌= (శ్రద్దగా; వినుము; చెప్పెదన్‌. 


తాత్పర్యం: అని ధృతరాష్టుడు అడగగానే విదురుడు అతడితో ఇట్లా అన్నాడు: “ఈ విధంగా నన్ను మరీ మరీ 
అడిగితే ఉన్న సంగతి చెప్పాలి. నిర్మలభావుడవైన ధృతరా[వ్టా! శ్రద్దగా వినుము చెప్పుతాను”. 


విశేషం: ఒత్తి అడిగితే ఉన్న సంగతి చెప్పవలసి వస్తుంది. ఈ వాక్యం తెలుగు జాతీయంగా అమరింది. ఒత్తి అడగటమంటే- 
గట్టిగా అడగటం, నొక్కి అడగటం, బలవంతపెట్టి అడగటం, మరీ మరీ అడగటం, కావాలని అడగటం- అనే అర్థాలున్నాయి. 
ఆ అర్జాలన్నీ ఈ సందర్భంలో సార్ధక మౌతాయి. మూలంలో- “అప్పష్ట స్తన్యతత్‌ (బ్రూయాత్‌ యస్య నేచ్చేత్‌ పరాభవమ్‌”. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 179 


'రాజు యొక్క పరాజయాన్ని కోరని మి(త్రుడు, భృత్యుడు, ఆ రాజు అడగకుండానే అతడికి మంచిదేదో, చెడ్డదేదో, 
శ్రేయస్కరమైనదేదో, ముప్పు తెచ్చేదేదో తప్పక చెప్పాలి. కాబట్టి కౌరవుల హితమేదో, శ్రేయస్కరమేదో, ధర్మయుక్తమైనదేదో 
చెప్పుతాను. సావధానంగా వినుము” అని విదురుడు పలికాడు. ఈ తాత్పర్యాన్నంతా 'ఉన్నమాట చెప్పవలసి వస్తుంది సుమా! 
అనే తెలుగు జాతీయంతో ధ్వనిమయం చేయటమే కాకుండా - నీకు నిజం చెప్పటం ముఖ్యం కాని, కళ్ళనీళ్ళు తుడిచే 
కల్లబొల్లి మాటలను ముఖట్రీతి కలిగించే ముచ్చట్లు చెప్పటం నా అభిమతం కాదని సున్నితంగా పలికాడు. ధృతరాష్ట్రుడి 
వక్రపద్దతికి దీటుగా విదురుడు వాచ్యమైన సూటి పద్దతిని అనుసరించాడు. ఇందులో మరొక గడుసుదనం కూడా (ప్రదర్శించాడు. 
అంతవరకూ దీటుగా విదురుడు వాచ్యమైన సూటి పద్దతిని అనుసరించాడు. ఇందులో మరొక గడుసుదనం కూడా 
ప్రదర్శించాడు. అంతవరకూ నీతులు చెప్పినట్టు చెప్పి, అవన్నీ పాండవుల సుగుణాలుగా వ్యాఖ్యానించి, ఆ సుగుణాలు లేని 
కౌరవుల (ప్రవృత్తులను వ్యంగ్యంగా నిరసించాడు. అదే సంగతిని మరల చెప్పవలసి వస్తే- ధృతరా(ష్ట్రుడి యొక్క కౌరవుల 
యొక్క దుర్గుణాలను, (ప్రవర్తనలను ఉన్నవి ఉన్నట్టుగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పవలసి వస్తుంది అని అంటూ “నామాటలు 
సావధానంగా వినుము” అని హెచ్చరించాడు. దోషాలను తెలిసికొని విమలవిచారుడవు కమ్మని సంబుద్దితో సూచించాడు. 
(సంపా.) 


ఉ. డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగ మీక నీ 
వెక్కటి మ్రింగ జూచె; దది యె ట్లటుగున్‌? విను, మీను లోలతన్‌ 
గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన చాడు సూవె యి; 
ట్లుక్కివుండైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడంగూడునే? 52 


ప్రతిపదార్థం: అకటా!= అయ్యో!; రాజ్యము; డక్కెను= దక్కింది; అంచున్‌; ఇటు= ఇట్టా; తమ్ముని భాగము+-ఈక= తమ్ముడి 
వాటా ఇవ్వక; నీవు; ఎక్కటిన్‌= ఒక్కడవే; (మైంగన్‌+*చూచెదు(దవు)= మింగాలని చూస్తున్నావు - కాజెయ్యాలని చూస్తున్నావు, 
అది ఎట్టు+అయుగున్‌= అది ఎట్టా జీర్లమవుతుంది?; విను(ము); ఇట్టు= ఈ విధంగా తమ్ముడిభాగం కూడా (మింగాలని 
చూడటం; మీను= చేప; లోలతన్‌= పేరాసతో; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; ఆమిషంబు చవిన్‌= మాంసపురుచితో; గాలమున్‌; 
మింగిన చాడ్సు+చూవె= (మింగిన విధం సుమీ; ఉక్కివుడు+ఐన= వంచకుడైన; నీ కొడుకు+ఉల్లము+ఉన్న+అటులు= నీ 
కుమారుడైన దుర్యోధనుడి మనసులో ఉన్నట్టు: ఆడన్‌+కూడునే?= చెప్పటం చెల్లుతుందా? 


తాత్సర్యం: రాజ్యం చేతికి చిక్కింది గదా అని, అయ్యో! తమ్ముడి వాటా ఇవ్వక నీవు ఒక్కడవే (మింగివేయాలని 
చూస్తున్నావు. అది ఎట్టా అరుగుతుంది? విను. ఇది చేప పేరాసతో మాంసంతోపాటు శీఘ్రంగా గాలాన్ని కూడా 
(మింగటంవలె ఉంటుంది. కపటిఅయిన నీ కొడుకు మనస్సులో తలచినట్లంతా మాట్లాడితే అట్టా నెరవేరుతుందా?” 


నిశేషం: అలం: ఉపమ. నిజం చెప్పుతున్నాను వినుమని విదురుడు నిష్టురంగానూ, ముక్కుమీద గుద్దినట్టుగానూ ఉపమాలంకార 
సుందరంగానూ చెప్పాడు. అందులో తెలుగుదనం ఒలకపోశాడు. వెక్కటి (మైంగ(జూచెదు' “అది యెట్లరుగున్‌' గాలము 
మింగిన చాడ్సు' ఈ పలుకుబడి తెలుగువారిది. ఈ భావాలు మూలంలోనూ ఉన్నాయి. (చూడు.5-34-13,14); కాని 
తెలుగులో పొందికగా కుదిరాయి. పేరాసను చేపగాలం (మ్రింగటంతో పోల్చి చెప్పటం- జనంలో బాగా వ్యాప్తి చెంది ఉన్నది. 
ఒకరికి పెట్టకుండా ఒంటిగా తినే తిండి అరగదని తెలుగువారి జాతీయం. ఈ మాటలలో ఎంత చనువు ఉన్నదో అంత 
చురుకు కూడా ఉన్నది. (సంపా.) 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అనవిని నిరుత్తరుం డయి । మనుజేంద్రుండు గొంతసేపు మ్రాన్సడి తల(పుల్‌ 
పెనంగొన, నిద్రాహానిం | దను వలయంగ విదురుతోడ. దా నిట్లనియెన్‌: 53 
ప్రతిపదార్థం: అనన్‌= విదురు డట్టా అనగా; మనుజ+ఇంద్రుండు= రాజు-ధృతరా(ష్టుడు; విని; నిరుత్తరుండు+అయి= 


సమాధానం లేనివాడయి; కొంతసేపు; (మ్రాన్సడి= నిశ్చేష్ట్ణుడయి; తలయుల్‌= ఆలోచనలు; పెనంగొనన్‌= పెనగులాడగా; 
నిద్రాహానిన్‌= నిద్ర లేకపోవటం చేత; తనువు= శరీరం; అలయంగన్‌= బడలగా; తాను; విదురు తోడన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: విదురుడి మాటలు విని ధృతరాష్టుడు మాటలాడక, కొంతసేపు నిశ్చేష్టుడైై, భావాలు ఒకదానితో ఒకటి 
పెనగులాడగా, నిద్ర లేకపోవటంచేత శరీరం బడలి, విదురుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: ('మాన్సడటం సాత్త్విక భావం. కొయ్యబారిన ధృతరాష్ట్రుడు తేరుకొన్నాడు. దానికి రెండు దశలు పట్టింది. 1.ఏమి 
బదులు పలకాలో తెలియక భావాలు అతడిలో పెనగులాడాయి. 2. ఆ తరువాత సమాధానం చెప్పలేని అలసట నిద్రలేని 
అలసటను ముందుకు తెచ్చింది. దానితో మారుపలుకకుండా మంచి మాటలు వింటూ ఉండే స్థితిని ధృతరాష్ట్రుడు 
కోరుకొన్నాడు. ఇది (మ్రానుపడ్డ శరీరావస్థ గల మానసికావస్టను వ్యక్తం చేస్తున్నది. ఇది తిక్కన నాటకీయతకు ఉదాహరణం. 
ట్‌ థి థి అం 

(సంపా.) 
క. “ఇందాక నీదు పలుకుల । డెందము తాపంబు గొంత డిందుపడియె; నా 

కుం దగ నయానయంబుల । చందంబులు సెప్పుచుండు సౌజన్యనిధీ!' 54 


ప్రతిపదార్థం: సౌజన్య నిధీ!= మంచితనానికి నిధానమైనవాడా! విదురా!; ఇందా(కన్‌= ఇప్పటివరకూ; నీదు పలుకులన్‌= నీ 
మాటల చేత; డెందము తాపంబు= (నా) మనస్తాపం; కొంత= కొంచెం; డిందు పడియెన్‌= తగ్గింది; నాకున్‌: తగన్‌= ఒప్పుగా; 
నయ+అనయంబుల చందంబులు= నీత్యవినీతుల రీతులు; చెప్పుచున్‌+ఉందు(ము)= చెపుతూ ఉండుము. 


తాత్పర్యం: 'సౌజన్యానికి నిధివైన విదురా! ఇప్పటి వరకూ నీ మాటల వలన నా మనస్తాపం కొంచెం ఉపశమించింది. 
నీవే నాకు నీత్యవినీతుల రీతులు ఒప్పుగా చెప్పుతూ ఉండుము. 


విశేషం: ధృతరాష్ట్రుడు వినగోరుతున్నవి నయ+అనయములు. నయమంటే పొందించేది, నీతి, అనయము- అంటే పొందించనిది 
అవినీతి. ఒక కార్యం పొందుపడే నీతిని, పొందుపడని అవినీతిని ప్రక్క(ప్రక్కన చెప్పుమని రాజు కోరిక. ఇకపై విదురనీతి బోధ 
ఈ రీతిలో సాగుతుందని సూచన. (సంపా.) 


వ. అనిన విని విదురుం డిట్లనియె: 55 
తాత్సర్యం: అని అడుగగా విని విదురుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


ఆ. “తనియం బండకుండ మును గోసికొన( జివి । చేటె కాదు; విత్తు చేటు గలుగు; 
బక్వమైన( గొనిన ఫల మించు. జెడదు బీ । జంబు; గార్యసిద్దిచంద మిట్లు. 56 


ప్రతిపదార్థం: తనియన్‌= తృప్తిగా, బాగుగా; పండకుండన్‌= పక్వానికి రాకుండానే; మును= ముందుగా; కోసికొనన్‌; చవి 
చేటె+కాదు= రుచి లేకపోవటమే కాదు; విత్తు చేటున్‌+కలుగున్‌= విత్తనం కూడా నశిస్తుంది; పక్వము+ఐనన్‌= పండితే; 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 181 


కొనినన్‌= స్వీకరిస్తే, ఫలము= పండు; ఇంచున్‌= బాగుంటుంది; బీజంబున్‌= విత్తనం కూడా; చెడదు= పోదు; కార్యసిద్ధి 
చందము+ఇట్టు= కార్యం సాఫల్యం పొందే రీతి ఇదీ. 


తాత్సర్యం: బాగా ముగ్గకుండానే ముందే కోస్తే పండు రుచిగా లేకపోవటమే కాదు, విత్తనం కూడా పనికిరాదు. 
పక్వమైన తరువాత కోస్తే పండు బాగుంటుంది; విత్తనం కూడా చెడదు. కార్యం సఫలమయ్యే విధం కూడా ఇంతే. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషాంశం సామాన్యాంశం చేత సమర్థింపబడింది. కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 
ఫల విషయం విశేషం. కార్యసిద్ధి విషయం సామాన్యం. మూలంలోని రెండు శోకాల తాత్సర్యాన్ని తిక్కన ఒక ఆటవెలదిలో 
సూక్తివలె స్ఫూర్తిమంతంగా రచించాడు. మూలం: 


“వనస్పతే రపక్వాని ఫలాని వ్రచినోతి యః | 

స నాస్నోతి రసం తేభ్యో బీజం చాస్య వినశ్యతి ॥ 

యస్తు పక్క ముపాదత్తే కాలే సరిణతం ఫలమ్‌ । 

ఫలాద్రసం స లభతే, బీజా చ్రైన ఫలం పునః ॥ (సం. 5-34-15,16) 
ఇది లోకనీతి, రాజనీతి కూడా. అపరిపక్వస్థితిలో ఫలాన్ని కోయరాదని నీతి. దాని వలన రససిద్ది ఉండదు. బీజసిద్ది కలుగదు. 
రససిద్ది స్రీయ(ప్రయోజన లబ్ది. బీజసిద్ది లోకహితసిద్ది. ఈ రెండూ ఒక కార్యం సహజంగా కాలం చేత పరిపక్వం చెందటంమీద 
ఆధారపడి ఉంటాయి. పరిణత ఫలం వలన రససిద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. ఈ నీతిలోని అపరిపక్వస్థితి దుర్యోధనుడి 
నీతిని సూచిస్తున్నది. పరిపక్వ స్థితి ధర్మజుడి నీతిని ధ్వనింపచేస్తున్నది. దుర్యోధనుడు అత్యాశతో పాండవ సంపదను 
మాయాద్యూత నెపంతో హరించి దాని ఫలాన్ని శాశ్వతంగా అనుభవించలేని స్థితిని కల్పించుకొనటమేకాక, దాని వలన 
సత్సలితా లివ్వ గలిగిన బీజాలను (హేతువులను) నైతికంగా ధ్వంసం చేసికొన్నాడు. దాని వలన దుర్యోధనుడు అపహరించిన 
పాండవ సంపద అపరిపక్వ ఫలం వంటిది. ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయినా అరణ్యాజ్ఞాతవాసాలు నిర్వహించి, తన 
యుద్దోద్యోగానికి తగిన కాలపరిపక్వస్థితిని కల్పించుకొంటున్నాడు. సామదాన భేద దండోపాయాలనే బీజాలు నయనీతితో 
ఫలించేటట్టు కార్యాన్ని పరిపక్వ స్థితికి తెచ్చుకొంటున్నాడు. నయనీతి ధర్మజుడిది; అవినయనీతి దుర్యోధనుడిది. ఇవే ఈ 
పద్యంలోని నయానయాలు. (సంపా.) 


తే. మాలకరి పుష్పములు గోయుమాడ్కిం దేంటి । పువ్వు దేనియ గొనియెడు పోల్కి నెదురు 
గందకుండంగం గొనునది కార్యఫలము; । బొగ్గులకు6 బోలె మొదలంట. బొడువ జనదు. 57 


ప్రతిపదార్థం: మాలకరి= దండలు కట్టేవాడు; పుష్పములు= పువ్వులు, కోయు మాడ్కిన్‌= కోసే విధంగా; తేంటి= తుమ్మెద; 
తేనియ= మకరందం; కొనియెడు పోల్కిన్‌= ఆస్వాదించే రీతిగా; ఎదురు= ఎదుటివాడు; కందక+ఉండంగన్‌= బాధపడకుండా; 
కార్యఫలమున్‌= ఒక పనియొక్క ఫలితాన్ని; కొనునది= పొందాలి; బొగ్గులకున్‌+పోలెన్‌= బొగ్గుల కొరకు వలె; మొదలు+అంటన్‌= 
పూర్తిగా; పొడువన్‌+చనదు= నరికివేయగూడదు. 


తాత్సర్యం: దండలు కట్టేవాడు చెట్టునుండి పువ్వులు కోసే విధంగా, తుమ్మెద పువ్వులలోని మకరందం పీల్చుకొనే 
రీతిగా, ఎదుటివాడు బాధపడకుండా ఒక పని ఫలితాన్ని పొందాలి. అంతేకాని, బొగ్గుల కొరకు మొదలంటా 
నరికివేయగూడదు. 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. ఉపమలు మూడు ఉన్నాయి కనుక, మాలోపమ. 1.'మాలకరి ...మాడ్కి* 2.'తేయటి ...పోల్కి,' 
3.'బొగ్గులకు. బోలె.” ఈ పద్యం కూడా మూలంలోని రెండు శ్లోకాల తాత్పర్యాన్ని కలిపి పునర్నిర్మించినది. మూల శ్లోకా లివి- 
రి ౧ వూ 


“యథా మధుసమాదత్తే రక్షన్‌ పుష్పాణి షట్సదః । 

తద్య దర్భా న్మనుష్యేభ్య ఆదద్వా దనిహింసయా ॥ 

పుష్పం పుష్పం నిచిన్వీత మూలచ్చేదం నకారయేత్‌ । 

మాలాకార ఇవారామే న యధథా౭ జ్ఞారకారకః ॥ (సం. 5-34-17,18) 


-మూలంలోని “అర్థం” తెలుగులో 'కార్యఫలం'గా పేర్కొనబడింది. వరుస మారినా ముచ్చటైన మూడు ఉపమానాలు ఒక 
పద్యంలో ఉక్తి విలాసాన్ని పొందాయి. మాలాకారుడి ఉపమానం ముందువచ్చింది. పూలు కోసినా మూలనాశం కాకూడదని నీతి 
అందులో ఉన్నది. ధర్మజుడి శాంతిసందేశం ఆ కార్యసిద్దిని సూచిస్తుంది. అంతే కాదు. పూలను కోయటమంటే ఉపాయ 
సాధనం, లేదా ఉపకరణ సేకరణం. ధర్మజుడి సామదానాద్యుపాయాలు వంశనాశం కాకుండా ఉండటానికే ఉద్దేశించబడ్డాయి. 
పాండవులు కౌరవులకు పంపే సందేశాలన్నీ ఆ తాత్సర్యాన్నే సూచిస్తున్నాయి. ఆ తరువాత మధుకరోపమానం సార్ధకం. ఇది 
శత్రుశిబిరంలోని వీరుల హృదయాలలో ధర్మజుడు తన ధర్మనీతి వర్తనం పట్ట సౌముఖ్యం ఏర్పడటానికి చేస్తున్న ప్రయత్నం. 
భీష్మాదుల వంటి వారు కౌరవ వంశ వృక్షానికి పూచిన పూలు. వారి సౌముఖ్యం పూదేనె. దానిని ధర్మరాజు వారి మనస్సులు 
కందకుండా దౌత్యం ద్వారా సంఘటిస్తున్నాడు. చివరకు యుద్దం వలని కీడును అందరికీ తెలియజెప్పి వంశమూలాలు నాశనం 
కాకుండా, కౌరవులు నశించకుండా రక్షించ యత్నించాడు. స్వార్ధం కొరకు కౌరవ వంశవృక్షాన్ని బొగ్గులు చేయతలచలేదు. 
ఇది ధర్మరాజు యొక్క నయనీతి. దుర్యోధనుడు ఈ మూడు రకాలైన యత్నాలనూ స్వీయకులనాశానికి అనుగుణంగా 
నడిపి అవినీతిని ప్రదర్శించాడు. పేర్లు ప్రత్యేకించి పేర్కొనకుండా ధర్మజ దుర్యోధను లనుసరిస్తున్న నీతి అవినీతులను 
అలంకార సుందరంగా ఆవిష్కరించిన సూక్తి ఇది. (సంపా) 


క పరుల ధనమునకు, విద్యా । పరిణతికిం, దేజమునకు, బలమునకు మనం 
బెరియంగ నసహ్యపడు న । న్నరుండు దెవులు లేని వేదనం బడు నధిపా! 58 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతర్నాష్ట్రా!; పరుల ధనమునకున్‌= ఇతరుల డబ్బుకూ; విద్యా పరిణతికిన్‌= విద్యాపరిపక్వతకూ; 
తేజమునకున్‌= తేజస్సుకూ; బలమునకున్‌= పరా(క్రమానికీ; మనంబు= మనస్సు; ఎరియంగన్‌= మండేటట్టు; అసహ్యము+ 
పడు+ఆ+నరు(డు= ఓర్వలేని ఆ మనుష్యుడు; తెవులు లేని వేదనన్‌+పడున్‌= రోగం ఏమీ లేకుండానే బాధపడతాడు. 


తాత్సర్యం: రాజా ధృతరాప్ట్రా! ఇతరుల డబ్బుకూ, విద్యాపరిపక్ష్వతకూ, తేజస్సుకూ, బలానికీ మనస్సు కాలిపోయేటట్లు 
ఓర్వలేని ఆ మనుష్యుడు రోగం ఏమీ లేకుండానే బాధపడతాడు. 


విశేషం: ఇది చక్కని లోకనీతి. హితోక్తి మూల శ్లోకభావాన్ని సందర్భశుద్దితో నిగ్గుతేల్చి తెలుగులో వెలయించాడు తిక్కన. 
మూలం- 

“య ఈర్వు పరనిత్తేషు రూపే వీర్యే కులాన్వయే 

సుఖ సౌభాగ్య సత్కారే తస్య వ్యాధి రనన్తకవొ. (సం. 5-34-42) 
ఇతరుల ధనానికీ, రూపానికీ, బలానికీ, కులానికీ, సుఖసౌభాగ్యాలకూ, సత్కారానికీ ఈర్ష్య పొందేవాడి రోగానికి అంతం లేదని 
మూల శ్లోక తాత్పర్యం. ఇది సర్వసాధారణ లోకనీతి. తిక్కన పద్యంలో ఈర్ష్య పడదగిన అంశాలను, వాటి వరుసను మార్చి 


ఉద్యోగపర్వము లై ద్వితీయాశ్వాసము 183 


పునర్నిర్మించాడు. ఈర్ష్యపడేవాడు ఏ రోగం లేకున్నా, దీర్షరోగంతో బాధపడేవాడివలె లోలోన వేదన పడతాడని తిక్కన తీర్చిన 
భావం. ఈ దీర్హరోగి ధృతరాష్టుడని చెప్పకుండానే తెలుస్తున్నది. అతడి కా వేదన- పాండవ సంపదను చూచిన తరువాత 
మొదలయింది. సంపదనంతా కపట ద్యూతంలో హరించాడు, పాండవులను అరణ్యాజ్ఞాతవాసాలకు పంపారు. వారు నయనీతి 
విద్యాపారంగతులు కావటంతో ధర్మానికి కట్టుపడి ఆడిన మాటను పాటించారు. వారు విజయవంతంగా (ప్రతిజ్ఞలను 
ముగించినందుకు ధృతరాష్ట్రుడు లోలోన బాధపడ్డాడు. పాండవులు పాశుపతాది మహా(స్తాలను సంపాదించి శత్రువులకు 
అసాధ్యులై ఉత్తమ శీలంతో ్రకాశిస్తున్నారు. ఆ అంశం ధృతరాష్ట్రుడి హృదయంలో శల్యం వలె బాధిస్తున్నది. చివరిది 
పాండవుల బలం. పాండవుల బలాన్ని గురించి, విశేషించి శ్రీకృష్ణుడి మహత్వాన్ని గురించి తలచినప్పడెల్తా ధృతరాష్ట్రుడికి 
గుండెలో శతఘ్నులు మోగుతూ ఉంటాయి. మాయాద్యూతం నుండి రాయబారాల వరకు సాగిన కథలో పాండవులలో 
వెలుగొందిన సద్గుణాలు వరుసగా పేర్కొనటం ఒక విశేషం. రోగం కాని రోగం అసూయ. ధనం కొరకైన అసూయ ఇంద్రియ 
సంక్షోభాన్ని కలిగిస్తుంది. విద్యను చూచి పడే అసహనం బుద్దిని కలతపెట్టుతుంది. తేజస్సు వలన కలిగే అసూయ హృదయాన్ని 
క్షోభ పెట్టుతుంది. శత్రువుల బలాధిక్యాన్ని గమనించి పొందే అసూయ శరీరాన్నంతా దగ్ధం చేస్తూ ఉంటుంది. ఇంతటి దారుణ 
రోగావస్థను ధృతర్మాష్టుడు అంతరంగంలో పొందుతూ ఉన్నాడని (ప్రకరణోచిత ధ్వని. (సంపా.) 


క. ఎదిరికి హితమును, బ్రియమును, । మది కింపును గాగ బలుకు మాటలు పెక్కె 
యొదవినను లెస్స; యటు గా । కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్‌. 59 


ప్రతిపదార్థం: ఎదిరికిన్‌= ఎదుటివాడికి; హితమును= మేలయినదీ; ప్రియమున్‌= ఇష్టమైనదీ; మదికిన్‌+ఇంపును+కా(గన్‌= 
మనస్సునకు సంతోషకరమైనదీ అయ్యేటట్టు; పలుకు మాటలు= మాటాడే మాటలు; పెక్కు+ఐ= ఎక్కువయి; ఒదవినను= 
కలిగితే; లెస్స= మంచిది; అటు+కాక= అలా కాక; ఇది+అది+అనక= ఏమీ అనకుండా- నోరెత్తకుండా; ఊరక+ఉనికి= 
ఊరుకోవడం; ఎంతయున్‌+ఒప్పున్‌= మిక్కిలి బాగుంటుంది. 


తాత్సర్యం: ఎదుటి వాడికి మేలయినవీ, ఇష్టమైనవీ, మనస్సంతోషకరమైనవీ అయిన మాటలు ఎక్కువగా 
మాటాడగలిగితే మంచిది. అట్లా కాకపోతే ఏమీ అనకుండా నోరు మూసికొని ఊరుకొనటం ఎంతో మంచిది. 


విశేషం: మూలంలోని విదురనీతి వాక్యాలను సందర్భోచితంగా వినిర్మించటం తిక్కన శిల్పం. అందుకు ఇటువంటి పద్యాలు 
ఉదాహరణలు. 

“నాక్‌ సంయమో హి నృపతే సుదుష్కరతమో నుతః | 

అర్ధ వచ్చ, విచిత్రం చ న శక్యం బహుభాషితుమ్‌” (సం. 5-34-76) 
వాకంయమనం పాటించటం చాలా కష్టం! సార్థకంగా, చమత్కారంగా నిరంతరం మాట్లాడటం అసాధ్యం- అని మూల శ్లోకం. 
మితహిత భాషణం మంచిదనీ, అది ఎదుటి వారికి ఇంపును కలిగించాలనీ, అట్టా నిరంతరం మాట్లాడటం మంచిదనీ, అట్టి 
నేర్పు లేకపోతే నోరు మూసికొని ఉండటం భావ్యమనీ తిక్కన చెప్పించాడు. ఈ వాక్యనీతి కౌరవులను ఉద్దేశించి చెప్పిందే. 
దుష్ట చతుష్టయం మాటల తీరే వారికి దోషాన్నీ, పాపాన్నీ, హానినీ కలిగిస్తున్నదని హెచ్చరిక. వారు మాట్లాడకుండ మిన్నకుండి 


నయ వాక్యకోవిదులను గౌరవించటమే ఉత్తమమని విదురుడి సూచన! పైది నీతివాక్యం; లోకహిత వాక్యం ఈ పద్యం. 
(సంపా) 


క. చెలిమియు( బగయును, దెలివియుం | గలంకయుి, ధర్మంబు6 బాపగతియును, బెంపుం, 
దులువతనంబును వచ్చును । బలుకుబడిన; కాన బొసంగం బలుకంగ వలయున్‌. 60 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చెలిమియున్‌= స్నేహమూ; పగయును= విరోధమూ; తెలివియున్‌= తెలివీ; కలకయున్‌= కలతా; ధర్మంబున్‌; 
పాపగతియును= పాపమార్గమూ; అధర్మమూ; పెంపున్‌= ఆధిక్యమూ; తులువతనంబును= తుంటరితనమూ; పలుకుబడిన్‌+అ= 
మాట తీరుచేతనే; వచ్చును; కానన్‌= కాబట్టి; పొసంగన్‌+పలుకంగన్‌+వలయున్‌= ఒప్పేటట్టు మాటాడాలి. 


తాత్సర్యం: స్నేహ విరోధాలూ, బ్ఞానాజ్ఞానాలూ, ధర్మాధర్మాలూ, ఆధిక్య నైచ్యాలూ తమ మాటలతీరును బట్టి 
వస్తాయి. కాబట్టి ఒప్పుగా మాటాడాలి. 


విశేషం: మూల శ్లోకం కంటే ఈ పద్యం సానబెట్టిన వజ్రంవలె ఉన్నది. 
౧ యు 
“అభ్యానహతి కల్యాణం వివిధం వాక్‌ సుభాషితా । 
సైవ దుర్భాషితా రాజ న్ననర్థా యోపపద్యతే ॥ (సం. 5-34-77) 


పొసగేటట్టు పలకటం ఎంత లోకనీతియో, అంత రాజనీతి. పాండవ పక్షంలోని వారు, రాయబారులూ, భీష్మాది కురువీరులూ 

పొసగేటట్టు మాట్లాడుతారు. దుష్టవతుష్టయం పొసగని మాటలు పలుకుతారు. పొసగే మాటల వలన కలిగేవి స్నేహం, జ్ఞానం, 

ధర్మం, అభ్యుదయం. పొసగనిమాటల వలన (క్రమంగా కలిగేవి పగ, కలక, పాపగతి, తులువతనం. ఉద్యోగపర్వంలో పాండవ 

కౌరవ పక్షాలలోని పాత్రలు ఎట్లా పలికారన్నది వాక్యరీతి విన్యాస చర్చ. తిక్కన ఈ పద్యంలో రాజనీతి పండిన తన 
౧ 

వాక్యరచనా వైదగ్య్యాన్ని ప్రదర్శించాడు. రాయబారాల ఘట్టాలు వాక్యరచనా శిల్పాలకు రాచబాటలు. ఈ సూక్తిలో తిక్కన 

కవితా శిల్ప (ప్రసక్తి కూడా ధ్వని. (సంపా.) 


క  బెడిదముగం గత్తి గొద్దటం । బొడువం దెగినమ్రానం జిగురు వొడము( బలుకులం 
జెడం దునిసిన కార్యంబు ని । గుడనేరదు పిదపనెట్టుం గురువంశనిధీ! 61 


ప్రతిపదార్థం: కురువంశ నిధీ!= కురువంశానికి ఆశ్రయమైనవాడా ధృతర్నాష్టా!; కత్తిన్‌= కత్తిచేతా; గొడ్డటన్‌= గొడ్డలి చేతా; 
బెడిదముగన్‌= గట్టిగా; పొడువన్‌= పొడువగా; తెగిన [మ్రానన్‌= తెగినచెట్టునందు; చిగురు; పొడమున్‌= పుట్టుతుంది; పలుకులన్‌= 
మాటలచేత; చెడన్‌= చెడిపోగా; తునిసిన కార్యంబు= భగ్నమైన పని; పిదపన్‌= తరువాత; ఎట్టున్‌= ఏవిధంగానూ; నిగుడన్‌+ 
నేరదు= చక్కబడదు. 


తాత్సర్యం: ధృతర్మాష్ట్రా! కత్తితోగానీ, గొడ్డలితోగానీ గట్టిగా నరకగా తెగిపోయిన చెట్టుకు చిగురు పుడుతుంది. 
కాని, మాటలచే చెడి భగ్నమైన కార్యం తరువాత ఏవిధంగానూ చక్కబడలేదు. 


విశేషం: అలం: వ్యతిరేకం. ఇందు ఉపమేయంకంటె ఉపమానానికి ఆధిక్యం చెప్పబడింది. కాబట్టి అలంకారం వ్యతిరేకం. ఈ 
సూక్తి దుష్టచతుష్టయం పలికే మాటలలోని వాక్సారుష్యాన్ని, దానివలన కలిగే ఫలితాలను ధ్వనింపజేస్తున్నది. (సంపా.) 


క్ర తనువున విటిగిన యలుంగుల । ననువునం బుచ్చంగవచ్చు; నతి నిష్ణురతన్‌ 
మనమున నాటిన మాటలు । విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా! 62 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! ధృతర్మాష్ట్రా! వినుము, తనువునన్‌= శరీరంలో; విజిగిన+అలుంగులన్‌= విరిగిపోయిన బాణాలను; 
అనువునన్‌= ఉపాయంతో; పుచ్చంగన్‌+వచ్చున్‌= తొలగించవచ్చు; అతి నిష్టురతన్‌= మిక్కిలి పారుష్యంతో; మనమునన్‌= 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 185 


మనస్సునందు; నాటిన మాటలు= గ్రుచ్చుకొన్న మాటలు; ఎన్ని ఉపాయములను= ఎన్ని ఉపాయాలచేతనైనా; వెడలునె?= 
పోతాయా? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! విను. శరీరంలో నాటుకొన్న బాణాలను ఉపాయంతో తొలగించవచ్చును. కాని, 
మిక్కిలి గట్టిగా మనస్సులో నాటుకొన్న మాటలు ఎన్ని ఉపాయాలచేతనైనా వెలికి వస్తాయా? 


విశేషం: అలం: వ్యతిరేకం. ఇందులో ఉపమేయం కంటె ఉపమానానికి ఆధిక్యం చెప్పబడింది. కాబట్టి అలంకారం వ్యతిరేకం. 
ఈ సూక్తి నిండుసభలో కర్ణుడు పలికిన మాటలను, దుర్యోధన దుశ్ళాసనుల దుర్భాషలను సూచిస్తున్నది. (సంపా) 


ఉ. అకట! ధర్మనందనుని యాస్యమునం దొకనాండు. గీడుప 
ల్మొక్క(డు లేదు; నీ కొడుకు లొండొరు మీటి నికృష్ణవాక్యముల్‌ 
పెక్కులు పెక్కుభంగులను బ్రేలుచు నుండగ నీవు దానికిన్‌ 
స్రుక్కక వించు నుండె; దనురూపమె నీ కిది కౌరవేశ్వరా? 63 


ప్రతిపదార్థం: కౌరవ+ ఈశ్వరా!= కురురాజా, ధృతరా ష్టా!; అక్కట= అయ్యో!; ధర్మ నందనుని+ఆస్యమునందున్‌= ధర్మరాజునోట; 
ఒక నాండున్‌= ఒకప్పుడునూ; కీడు పల్కు+ఒక్కండున్‌= దుర్భాష ఒక్కటి కూడా; లేదు; నీ కొడుకులు; ఒండొరున్‌= ఒకళ్ళ 
నొకళ్ళు; మీటి= అతిక్రమించి; నికృష్ణ వాక్యముల్‌= నీచములైన వాక్కులు; పెక్కులు= అనేకం; పెక్కు భంగులను= అనేక 
విధాల; (పేలుచున్‌+ఉండణగన్‌= వాగుతూ ఉంటే; నీవు; దానికిన్‌; (స్రుక్కక= జంకక; వించున్‌+ఉండెదు(దవు)= వింటూ 
ఉంటావు; నీకున్‌; ఇది; అనురూపమె?= తగినదేనా? 


తాత్పర్యం: ధృతరా(ష్టా! అయ్యో! ధర్మరాజు నోట ఒకప్పుడు దుర్చాష ఒక్కటి కూడా లేదు. నీ కొడుకులు ఒకళ్ళని 
మించి ఒకళ్ళు నీచవాక్యాలు అనేకం అనేక విధాలుగా (పేలుతూ ఉంటే నీవు దానికి జంకక వింటూ ఉంటావు. 
నీకిది తగినదేనా? 


విశేషం: సద్భాషలు వినకపోవటం, దుర్భాషలు వింటూ వాటిని వారించక, మౌనంగా అంగీకరిస్తూ వాటికి బాసటగా నిలవటం 
మహాదోషం. ధృతరాష్టుడు దుర్యోధనాదుల దుష్టభాషణ దుష్ట్రఫలితాన్ని అనుభవించదగిన అర్హత పొందాడని ధ్వని. దాని 
ఫలమే అతడి అంతర్వేదన. (సంపా.) 
ఆ. చేటుకాలమైన( జెట్టమాటలు నెటి । గాని తెరువు వట్టు కర్ణములును 

దగవు లట్లు తోంచు6 దగియెడునవి యవి । నీతు లని మనంబు నిశ్చయించు. 64 


ప్రతిపదార్థం: చేటు కాలము+ఐనన్‌= చెడుకాలం దాపురించినప్పుడు; చెట్ట మాటలున్‌= చెడుమాటలును; నెటి+కాని తెరువు+పట్టు 
కర్ణములును= చెడుత్రోవపట్టిన పనులును; తగవులు+అట్టు తోయన్‌= ధర్మాలవలె తోస్తాయి; తగియెడు+అవి= తగిన 
మాటలూ; అవినీతులు+అని= నీతిమాలినవని; మనంబు= మనస్సు; నిశ్చయించున్‌= నిర్లయిస్తుంది. 


తాత్సర్యం: చెడుకాలం దాపురిస్తే చెడు మాటలూ, చెడుత్రోవ పట్టిన చేతులూ ధర్మబద్దాలయినట్టు తోస్తాయి. 
తగిన మాటలూ, చేతలూ నీతిమాలినవని మనస్సు నిర్లయిస్తుంది. 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: “వినాశకాలే విపరీత బుద్ధిః” అనే సూక్తికి ఈ పద్యం హృద్యమైన, అభినవాభివ్యక్తి. (సంపా.) 


వ. నీ బుద్ది పాండవులతోడి విరోధంబునెడ మరలంబడమి పాపం బింతియకాక యేమి సేయుదము? మన 
కులంబునం దేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్టుండయిన యుధిష్టిరుండు నీ సిరికి వెలియై 
యట్లుండుట దగ వగునే? నీ పెద్దతనంబు సూచి సైరణ వాటించి యున్నవాండనిన, విదురు దిక్కు 
మొగంబై ధృతరాష్తుండు 'నీ చెప్పిన నీతివాక్యంబుల నా మనంబు దనివోవ దింకను జెప్పు' మనవుడు 
నతండు వెండియు నిట్లనియె. 65 


ప్రతిపదార్థం: నీ బుద్ది, పాండవులతోడి విరోధంబు+ఎడ= పాండవులతోడి పగ నుంచి; మరలంబడమి= మరలకపోవటం; 
పాపంబు; ఇంతియ కాక= ఇంతేకాక; ఏమి+చేయుదము? మన కులంబునన్‌= మన వంశంలో; తేజస్‌()+ధైర్య ధార్మికత్వ+ 
ఆది గుణంబులన్‌= తేజస్సూ, ధైర్యమూ, ధర్మపరాయణతా, మొదలైన గుణాల చేత; గరిష్టుండు+అయిన= గొప్పవాడైన; 
యుధిస్టిరుండు= ధర్మరాజు; నీ సిరికిన్‌= నీ సంపదకు; వెలి+ఐ= దవ్వయినవాడై; అట్టు+ఉండుట; తగవు+అగునే; నీ 
పెద్దతనంబు+చూచి; సైరణ+పాటించి= శాంతం వహించి; ఉన్నవాండు; అనినన్‌; విదురు దిక్కు మొగంబు+ఐ= విదురుడి 
కేసి తిరిగి; ధృతరాష్ట్రుండు; నీ చెప్పిన నీతివాక్యంబులన్‌; నా మనంబు; తనివోవదు= తృప్తిపడదు, ఇంకనున్‌+చెప్పుము; 
అనవుడున్‌; అతండు; వెండియున్‌= మళ్లీ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ని మనస్సు పాండవులపై పగ నుండి మరలకపోవటం పాపం. ఇంతే. ఏం చేద్దాం? మన వంశంలో 
తేజస్సూ, ధైర్యమూ, ధర్మపరత్వమూ మొదలైన గుణాల చేత గొప్పవాడైన ధర్మరాజు నీ సంపదకు దూరమైనవాడై 
అట్లా ఉండటం న్యాయమా? నీ పెద్దరికం చూచి శాంతం వహించి ఉన్నాడు" అనగా ధృతరా(ష్టుడు విదురుడివైపు 
మొగంపెట్టి 'నీవు చెప్పిన నీతివాక్యాలతో నా మనస్సు తృప్తిపడదు. ఇంకా చెప్పుము.” అనగా విదురుడు మళ్ళీ ఇట్లా 


అన్నాడు: 


విశేషం: ధృతరాష్ట్రుడు వస్తుతః గొప్ప శ్రోత. అతడి గ్రుడ్డితనం, స్ట్థిరనిర్ణయం చేయలేని పిరికితనం అతడిని అట్లా మార్చింది. 
శతు మిత్ర పక్షాల వాదాలు చాలా ఓపికగా వింటాడు. దానికి అనువుగా విదురనీతి వాక్యబోధా శ్రవణం అమరింది. దీనివలన 
ధృతరాష్ట్రుడు కౌరవ పాండవ పక్షాల వర్తన విశేషాలను తులనాత్మకంగా తెలిసికొనే అవకాశం కలగటంతోపాటు, పాండవుల 
ప్రయత్నాలకు (ప్రతిగా దుర్యోధను డనుసరించే పద్దతిని మూల్యాంకనం చేసికొనటానికి అతడు ప్రయత్నించవచ్చును. రాత్రి 
తెల్లవారేదాకా, మనశ్ళాంతి కలిగే దాకా విదురుడు నీతులు వల్లిస్తూనే ఉంటాడు. అక్కడక్కడ ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని 
(30) ౧M 

చెప్పి తన ఉపన్యాసాన్ని ఆపటానికి విదురుడు యత్నిస్తే, ధృతరాష్ట్రుడు కొనసాగించుమంటాడు. ఇది కూడా అతడి అనిశ్చిత 
మనసస్థితిని వ్యక్తం చేస్తున్నది. (సంపా.) 


ఆ. “సకల పుణ్యకర్మ చయమును నొకదెస, । వినుము పాడి దప్పకునికి యొక్క 


దిక్కు; దీని శ్రుతులు తెలిపెడునెడం బాడి । కలిమి యెందుం బెద్దగా నుతించె. 66 


ప్రతిపదార్థం: వినుము; సకల పుణ్య కర్మ చయమునున్‌= ఎల్ల పుణ్యకార్యాల సమూహమూ; ఒక దెస= ఒకవైపు; పాడి+తప్పక+ 
ఉనికి= ధర్మం తప్పకుండటం; ఒక్క దిక్కు= ఒక వైపు; దీనిన్‌; (శుతులు= వేదాలు; తెలిపెడు+ఎడన్‌= తెలిపే టప్పుడు; 
పాడి కలిమి= ధార్మిక సంపదనే; ఎందున్‌= ఎక్కడైనా; పెద్దగాన్‌= అధికంగా; నుతించెన్‌= పొగిడాయి. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 187 


తాత్పర్యం: విను. ఎల్ల పుణ్యకార్యాల సమూహమూ ఒక దిక్కునా, ధర్మం తప్పకుండా ఉండడం ఒక దిక్కునా 
ఉంచగా- దీనిని గురించి చెప్పేటప్పుడు వేదాలు ధార్మిక సంపత్తినే ఎందయినా అధికతరంగా పొగిడాయి. 


తే. పాడి గలిగిన నిహలోకఫలములెల్లం । జేరుటయ కాదు, కీర్తియు€ జెందు€ బురుషు; 
ధరణిం బొగడిత యెందాంకం బరంగు, నంత | కాలమును బుణ్యలోకంబు గల్లు నండ్రు. 67 


ప్రతిపదార్థం: పాడి+కలిగినన్‌= ధర్మం కనుక కలిగి ఉంటే; పురుషున్‌= మనుష్యుడిని; ఇహ లోక ఫలములు+ఎల్లన్‌= 
భూలోకఫలాలన్నీ; చేరుట+అ కాదు= చేరటమే కాదు; కీర్తియున్‌= కీర్తికూడా; చెందున్‌= కలుగుతుంది; ధరణిన్‌= భూమిలో; 
పొగడిత= పొగడ్త; ఎందా(కన్‌= ఎంతకాలం; పరంగున్‌= ఒప్పుతుందో; అంత కాలమును; పుణ్య లోకంబు, కల్లున్‌+అం|డ్రు= 
కలుగుతుంది అంటారు. 


తాత్సర్యం: ధర్మం కనక కలిగి ఉంటే, పురుషుడిని భూలోకఫలాలన్నీ చేరడమే కాదు, అతడికి కీర్తి కూడా 
కలుగుతుంది. భూమిలో పొగడ్త (కీర్తి) ఎంతకాలం ఉంటుందో, అంతకాలమూ పుణ్యలోకం కలుగుతుందని 
అంటారు. 


వ. తొల్లి ప్రహ్లాదుండు దైత్యజాతి సంభవుం డయ్యును, దనకొడుకు విరోచనుండును, నంగిరసుండను విపు 
కొడుకు సుధన్వుండును దమతమ ప్రాణంబు లొడ్డుగా నొడ్డి యొక్క ధర్మ సందేహంబునకుం బన్నిదంబు 
సబిచి వచ్చి త న్నడిగిన, నితండు గొడు, కితండు లాంతి యని తలంపక మధ్యస్థుండై సుధన్వు గెలిపించి, 
యతని చేత నిజతనయుని జీవితంబు దానంబుగా. గొని వాని బ్రదికించెం గావున, నీవును ధర్మంబు 
విడువక, యధర్మోపేతులైన నీకొడుకులవలని పక్షపాతంబు విడిచి తెబింగు సేయుము; వారును వీరును 


నాపదలేక బ్రదుకుదురు; నీవును శోకంబులేక తక్కుదు'వని చెప్పి మజియును- 68 


ప్రతిపదార్థం: తాల్లి= పూర్వం; ప్రహ్లాదుండు; దైత్య జాతి సంభవుండు+అయ్యును= రాక్షసకులంలో పుట్టినవాడయినా; తన 
కొడుకు, విరోచనుండును; అంగిరసుండు+అను విప్రుకొడుకు సుధన్వుండును= అంగిరసుడనే (బ్రాహ్మణుడి కుమారుడైన 
సుధన్వుడూ; తమ తమ ప్రాణంబులు; ఒడ్డుగాన్‌+ఒడ్డి= పణంగా పెట్టి; ఒక్క ధర్మ సందేహంబునకున్‌; పన్నిదంబు+చబచి 
వచ్చి= పందెం వేసికొని వచ్చి; తన్నున్‌; అడిగినన్‌; ఇతండు; కొడుకు; ఇతండు; లా(తి= ఇతరుడు; అని; తలంపక; 
మధ్యస్థుండు+ఐ= మధ్యవర్తియె; సుధన్వున్‌; గెలిపించి; అతని చేతన్‌; నిజ తనయుని జీవితంబున్‌= తన కొడుకు ప్రాణాన్ని; 
దానంబుగాన్‌; కొని; వానిన్‌; (బ్రదికించెన్‌; కావునన్‌; నీవునున్‌; ధర్మంబు విడువక; అధర్మ+ఉపేతులు+ఐన= అధర్మంతో 
కూడుకొన్నవారైన; నీ కొడుకుల వలని పక్షపాతంబు విడిచి= నీ కొడుకుల మీది పక్షపాతం విడిచిపెట్టి; తెజంగు+చేయుము= 
సంధిచేయుము; వారును; వీరునున్‌; ఆపద లేక; బ్రదుకుదురు; నీవును; శోకంబు లేక; తక్కుదువు= తొలగుదువు; అని, 
చెప్పి; మణజియును- 


తాత్పర్యం: పూర్వం ప్రహ్లాదుడు రాక్షసకులంలో పుట్టినవాడయినా, తన కొడుకు విరోచనుడూ, అంగిరసుడనే 
(బ్రాహ్మణుడి కొడుకు సుధన్వుడూ తమ తమ ప్రాణాలు పణంగా పెట్టి, ఒక ధర్మ సందేహానికి పందెం వేసికొని 
వచ్చి త న్నడిగితే, వీడు తన కొడుకూ, వీడు ఇతరుడూ అని భావించక మధ్యవర్తిత్వం వహించి, సుధన్వుడి పక్షాన 
తీర్పు చెప్పి, అతడి నుంచి తన కొడుకు జీవితాన్ని దానంగా పుచ్చుకొని అతడిని బ్రతికించాడు. కాబట్టి నీవు కూడా 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మం విడువక, అధర్మపరులైన నీ కొడుకుల మీది పక్షపాతం విడిచిపెట్టి ఉభయులకూ సంధి చేయుము. వాళ్ళూ, 
వీళ్ళూ ఆపద లేక బ్రతుకుతారు. నీవూ దుఃఖం లేకుండా ఉంటావు." అని చెప్పి, ఇంకా. 


విశేషం: మూలంలో విపులంగా ఉన్న (ప్రహ్హాదోదంతాన్ని సంగ్రహంగా రచించటం తిక్కన (ప్రకరణాచిత్యానికి నిదర్శనం. 
(సంపా.) 
క, “పాపంబులు గర్జము లని | యేపునం జేయంగ నవియు నింపగు; ధర్మ 

వ్యాపారంబు లకార్యము । లై పరిణతి. బొందెనేని నట్టుల చెల్లున్‌. 69 
ప్రతిపదార్థం: పాపంబులు; కర్ణములు+అని= కార్యములని- చేయదగినవని; ఏపునన్‌= గర్వంతో; చేయంగన్‌= చేస్తే; అవియున్‌= 


ఆ పాపాలు కూడా; ఇంపు+అగున్‌= ఇష్టం అవుతాయి; ధర్మ వ్యాపారంబులు= ధర్మకార్యాలు; అకార్యములు+ఐ= చేయరానివయి; 


పరిణతిన్‌+పొందెన్‌+ఏనిన్‌= పరిణమిస్తే; అట్టులు+అ= అలాగే- అకార్యములుగానే; చెల్లున్‌= అయిపోతాయి. 


తాత్సర్యం: పాపాలు చేయదగినపని గర్వంతో చేస్తే, అవే ఇష్టమవుతాయి. ధర్మకార్యాలు చేయరానివిగా పరిణమిస్తే 


అవి అట్టాగే అయిపోతాయి. 


విశేషం: ఈ పద్య భావం మూలంలోని ముచ్చటైన రెండు సుభాషితాల సులభీకరణం: ఆ కోకా లివి- 
“సాపం ప్రజ్ఞాం నాశయతి క్రియమాణం పునః పునః 
నష్ట ప్రజ్ఞః పాప మేన నిత్య మారభతే నరః ॥ 
పుణ్యం ప్రజ్ఞాం వర్హయతి క్రియమాణం పునః పునః 
నష్ట ప్రజ్ఞః సాపమేవ నిత్య నూరభతే నరః” (సం.5-35-52,53) 


చ. అది సభయే ప్రియం బెసంగ నార్యులు నిల్వరయేని? నార్యులే 

మది దలంపంగ వారలు సమంచిత ధర్మము వల్కరేని? న 

ట్టిదియును ధర్మువే తగ ఘటించిన నిక్కము లేద యేనిణ దా 

బదిలపునిక్కమే యొక నెపంబిడు చొప్పగునేని భూవరా! 70 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా, ధృతర్నాష్టా!; ప్రియంబు+ఎసంగన్‌= ప్రీతి అతిశయించగా; ఆర్యులు= పూజ్యులు; నిల్వరు+అ+ 
ఏనిన్‌= ఉండకపోతే; అది; సభయే= సభయా (కాదని భావం); వారలు= వాళ్ళు-ఆ ఆర్యులు; మదిన్‌+తలంపంగన్‌= 
మనస్సులో ఆలోచింపగా; సమంచిత ధర్మము+పల్కరు+ఏనిన్‌= ఒప్పయిన న్యాయం చెప్పకపోతే; ఆర్యులు+ఏ?= ఆర్యులా? 
(పూజ్యులా); తగన్‌+ఘటించినన్‌= ఒప్పుగా చేస్తే; నిక్కము లేదు+అ+ఏనిన్‌= సత్యం లేకపోయినట్లయితే; అట్టిదియును+ 
ధర్మువు+ఏ!= అటువంటిది కూడా ఒక ధర్మమేనా?; ఒక నెపంబు+ఇడు చొప్పు+అగున్‌+ఏనిన్‌= ఏదో ఒక నెపం పెట్టే విధం 
అయితే; తాన్‌= తాను- ఆ సత్యం; పదిలము+నిక్కము+ఏ?= సిసలైన సత్యమా? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మిక్కిలి ప్రీతితో ఆర్యులు నిలవకపోతే అది కూడా ఒక సభయేనా? ఆ 
ఆర్యులు ఒప్పుగా న్యాయం మాటాడకపోతే, వాళ్ళూ ఓ ఆర్యులేనా? ఆ ధర్మాన్ని బాగా ఆచరిస్తే, అందులో సత్యం 
లేకపోతే, అదీ ఒక ధర్మమేనా? ఏదో ఒక నెపంతో కూడినదయితే, అదీ ఒక సిసలైన సత్యమా? 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 189 


విశేషం: దీనికి మూలమైన శ్లోకం సంస్కృతభారతంలో ఇట్లా ఉంది. 
'న సా సభా యత్ర న సన్తి వృద్దా। న తే వృద్దా యే న వదన్తి ధర్మమ్‌, 
నా సౌ ధర్మో యత్ర న సత్యమస్తి । న తత్‌ సత్యం యచ్చలే నానువిద్దమ్‌.' (సం. 5-35-58) 
ఇదే శ్లోకం సంస్కృత భారతంలో సభాపర్వంలో కూడా ఉన్నది. (60-69) కాని దీనిని నన్నయ ఎందుచేతనో తెనిగించలేదు. 


ఉ. నీతి పథంబునన్‌ బ్రదుక నేర్దుట యుత్తమ భంగి; శౌర్య సం 

జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి య 

స్పీతములైన భారవహజీవనముల్‌ దల(పం గనిష్టముల్‌; 

నీతికి బాహ్యులైన, ధరణీవర! మెత్తురె వారి నుత్తముల్‌? 71 
ప్రతిపదార్థం: ధరణీవర!= రాజా, ధృతరా|ప్ట్రా!; నీతి పథంబునన్‌= నీతిమార్గంలో; (బ్రదుకన్‌+నేర్చుట= (బ్రతకగలగటం; 
ఉత్తమ భంగి= శ్రేష్టమయిన విధం; శౌర్య సంజాతములు+ఐ= పరా(క్రమం చేత కలిగినవయి; కరంబు+అలరు= మిక్కిలి 
ఒప్పే; సంపదలు; ఒందుట; మధ్య వృత్తి= మధ్యమం; తలంపన్‌= ఆలోచించగా; అస్ఫీతములు+ఐన= అరకొరలైన; భార వహ 
జీవనముల్‌= బరువుగా లాగే బ్రతుకులు; కనిష్టముల్‌= అధమాలు; నీతికిన్‌+బాహ్యులు+ఐనన్‌= నీతికి వెలి అయితే; వారిన్‌; 
ఉత్తముల్‌= సజ్జనులు; మెత్తురె?= మెచ్చుకొంటారా? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నీతిమార్గంలో (బతకగలగటం ఉత్తమం. శక్తియుక్తులతో సంపదలు పొందటం 
మధ్యమం. ఆలోచిస్తే బరువుగా లాగే అరకొరలైన బ్రతుకులు అధమం. నీతిమాలిన వాళ్ళను ఉత్తములు 
మెచ్చుకొంటారా? 


ఆ. కయ్యమునక యెపుడు. గాలు ద్రవ్వుదురు నీ । పుత్తు లెల్ల; సూతపుత్తు( డాది 

యగు తదీయ మంత్రు లంతకు ముందర । బిరుదు; లీవు నీతి తెరువు సొరవు. 72 
ప్రతిపదార్థం: నీ వుత్రులు+ఎల్లన్‌= నీ కొడుకులందరూ; ఎపుడున్‌= ఎప్పుడూ; కయ్యమునకున్‌+అ= యుద్దానికే; 
కాలు+(త్రవ్వుదురు= కాలు తవ్వుతారు; సూత పు(త్రుండు+ఆది+అగు తదీయ మం(త్రులు= కర్లుడూ మొదలుగాగల వారి 
మంత్రులు; అంతకు ముందరన్‌= అంతకు ముందే; బిరుదులు= (క్రొవ్వెక్కినవాళ్ళు; నీవు; నీతి తెరువు= నీతిమార్గంలో; 
చొరవు= (ప్రవేశించవు. 


తాత్సర్యం: నీ కొడుకులందరూ ఎప్పుడూ కయ్యానికే కాలు దువ్వుతారు. కర్షుడు మొదలుగాగల వారి సలహాదారులు 
అంతకుముందే (క్రొవ్వెక్కి ఉన్నవాళ్ళు. నీవేమో నీతిమార్గం పట్టవు. 


క. పాండవులు శౌర్య మొల్ల; ర । ఖండిత నీతి ప్రకార కార్యము మెచ్చె 
యుండుదు; రెదు రేచిన( దుది । మండుదు; రార్పంగ రాదు మటి యెవ్వరికిన్‌. 73 


ప్రతిపదార్థం: పాండవులు; శౌర్యము+ఒల్లరు= పరాక్రమం అంగీకరించరు; అఖండిత నీతి ప్రకార కార్యము= మొక్కవోని 
నీతిమార్గంతోడి కార్యం; మెచ్చు+ఐ+ఉండుదురు= మెచ్చుకొంటూ ఉంటారు; ఎదురు+ఏచినన్‌= ఎదుటివాడు చెలరేగాడా; 
తుదిన్‌= చివరకు; మండుదురు= మండిపడతారు; మటి= తరువాత; ఎవ్వరికిన్‌= ఎవరికీ; ఆర్సంగన్‌+రాదు= ఆర్సటం తరం 
కాదు. 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండవులు అనవసరంగా పరా(క్రమించడానికి ఇష్టపడరు. మొక్కవోని నీతిసహమైన కార్యమే మెచ్చుకుంటూ 
ఉంటారు. ఎదుటివాడు చెలరేగేడా, చివరకు మండిపడతారు. తరువాత వారిని ఆర్పటం (శాంతింప జేయటం) 
ఎవరి తరమూ కాదు. 


క. తమ తండ్రి భంగి నీకును । సముచిత మగు భక్తి సేసి సజ్జ్ఞననుత మా 
ర్లమున నడచువారల నీ । వమలమతిం గన్నకొడుకు ల ట్లరయందగున్‌.' 74 


ప్రతిపదార్థం: తమ తండ్రి భంగిన్‌= తమ తండ్రి అయిన పాండురాజువలె; నీకును, సముచితము+అగు భక్తి+చేసి= తగిన 
భక్తి చూపి; సత్‌+జన నుత మార్గమునన్‌= మంచివాళ్ళచేత పొగడబడే దారిలో; నడచు వారలన్‌= నడుచుకొనే వాళ్ళను; నీవు, 
అమల మతిన్‌= నిర్మలమైన మనస్సుతో; కన్న కొడుకులు+అట్టు= కన్న కొడుకులవలె; అరయన్‌+తగున్‌= చూడదగును. 


తాత్సర్యం: తమ తండ్రి అయిన పాండురాజువలెనే నీ యందు సముచితమైన భక్తి కలిగియుండి సత్పురుషులు 
మెచ్చుకొనే మార్గంలో నడిచే ఆ పాండవులను నీవు నిర్మలబుద్దితో కన్నకొడుకులవలె చూడదగును.”. 


వ. అని పలికి మటియు నిట్లనియె: 75 
తాత్సర్యం: అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు. 


క “కారణము లేకయును నుప । కార పరత్వమున నొరుల కార్యంబులకున్‌ 
వారని యలజడి( బడియెడు । వారల చూ యేడుగడయు వారికి నధిపా! 76 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతర్మాష్ట్రా; కారణము లేకయును= ఏ కారణం లేకుండానే; ఉపకార పరత్వమునన్‌= 
ఉపకారం చేయాలనే ఆసక్తితో; ఒరుల కార్యంబులకున్‌= ఇతరుల పనులను గురించి; వారని= ఉడుగని; అలజడిన్‌+పడియెడు 
వారలు+అ+చూ= బాధపడేవాళ్ళే సుమా; వారికిన్‌= ఆ పాండవులకు; ఏడుగడయున్‌= దిక్కు. 


తాత్పర్యం: 'రాజా! ధృతరాష్ట్ర! పాండవులు దిక్కులేనివారు అనుకొనకు. ఏమీ కారణం లేకుండానే ఉపకారం చేసే 
బుద్దితో ఇతరుల పనుల గురించి ఉడుగని బాధపడే వాళ్ళే సుమా ఆ పాండవులకు దిక్కు. 


చ. ఒకరుని చేతిప్రోపును దదున్నత్రి ప్రాపును గాంచి, యెల్లవెం 
టకును గొజింతలేక పొగడందగు సంపద నొంది, యట్టి దా 
తకుం దుది గీడు సేసిన కృతఘ్ముని పీనుంగునైన రోంత వు 
ట్టక కబళింప గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా! 77 


ప్రతిపదార్థం: కురువంశ వర్హనా!= కౌరవ వంశాన్ని వృద్దిపొందించేవాడా!; ధృతర్మాష్ట్రా!; ఒకరుని చేతి ప్రోపును= ఒకడి చేతి 
పోషణమునూ; తద్‌+ఉన్నతి ప్రాపును= అతడి జౌన్నత్యం యొక్క అండనూ; కాంచి= పొంది; ఎల్ల వెంటకును= అన్ని 
విషయాలలోనూ; కొజంత లేక= లోటు లేక; పొగడన్‌+తగు సంపదన్‌+ఒంది= పొగడదగిన సంపదను పొంది; అట్టి దాతకున్‌; 
తుదిన్‌= చివర; కీడు+చేసిన కృతఘ్నుని పీనుగున్‌+ఐనన్‌= హాని చేసిన కృతఘ్నుడి శవాన్ని కూడా; రోంత+పుట్టక= 
అసహ్వించుకొనకుండా; కబళింపన్‌= తినటానికి; కుక్కలున్‌= కుక్కలు సైతం; ఒడంబడునే?= అంగీకరిస్తాయా? 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 191 


తాత్సర్యం: ఓయి కురువంశశ్రేష్పుడా! ధృతర్మాష్ట్రా! ఒకడు ఒక మహానుభావుడి పోషణలో ఉండి, అతడి జౌన్నత్యాన్ని 
ఆసరాగా చేసికొని, ఏ విషయంలోనూ లోటులేక మంచి సంపద సంపాదించి చివరికి అటువంటి మహోదారునికే 
హాని చేస్తే ఆ కృతఘ్నుడి శవాన్ని కూడా అసహ్యించుకొనకుండా తినటానికి కుక్కలు సైతం అంగీకరిస్తాయా? 


విశేషం: ఈ పద్యం పరోక్షంగా ధృతరాష్ట్ర నింద. ఆ (గ్రుడ్డిరాజు మొదట పాండురాజు పోషణలో ఉన్నాడు. అతడు తనను 
గద్దెమీద ఉంచి గౌరవిస్తే ఉన్నతిని పొందాడు. దిగ్విజయాలు చేసి ధనరాశులు తెచ్చి అందిస్తే అపారసంపదను అనుభవించాడు. 
అతడు చనిపోతే, అతడి కొడుకులకు అన్యాయం చేయతలపెట్టటం కృతఘ్నుడి లక్షణం. అటువంటి కృతఘ్నుడి శవాన్ని 
కుక్కలు కూడా ముట్టుకొనవు అన్నాడు విదురుడు. ఇంతకంటె హీనమైన తిట్టు మరొకటి ఉండబోదు. అయినా, నిబ్బరంగా 
ఉండటం ధృతరాష్ట్రుడి దుష్టనీతి. (సంపా.) 


వ. కావున గృతము దలంపమి గీడు; పాండురాజు నీకుం బరమ భక్తుండు; పాండవులునుం దేజో లాభంబులు 
గావించినవారలు; వారల నాదరింపు' మని చెప్పి వెండియు నిట్లనియె: 78 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కృతము= చేసిన మేలు; తలంపమి= గుర్తించుకొనకపోవటం; కీడు= తప్పు; పాండురాజు; 


నీకున్‌; పరమ భక్తుండు= మిక్కిలి భక్తుడు; పాండవులునున్‌= పాండవులు కూడా; తేజ(ఐ+లాభంబులు= తేజస్సూ; 
లాభమూ; కావించిన వారలు= చేసినవాళ్ళు; వారలన్‌= వాళ్ళను; ఆదరింపుము+అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కాబట్టి చేసిన మేలు మరిచిపోవటం తప్పు. పాండురాజు నీకు మంచి భక్తుడు. పాండవులు కూడా 
తేజస్సూ, లాభమూ నీకు సంపాదించి పెట్టినవాళ్ళు. వాళ్ళను ఆదరించుము” అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


విశేషం: కృతము తలంపమి కీడు' అని తిక్కన సూక్తి, 
కు “కుత మెణుంగుట పుణ్యము స | న్మతి దానికి సమము సేత మధ్యము, మణి త 
తృతమున కగ్గలముగ స | తృతి సేయుట యుత్తమంబు కృతబుద్దులకున్‌. (ఆది. 1.244) 


'కృత మెణిగాడు పతియె జగజ్జనుల నెల్ల బరిపాలించును (సభా. 146) అని నన్నయ. (సంపా.) 


ఆ.  'బ్రదుకు, చేటు, పొగడువడుట, దూ టొందుట, | యీంగి, వేడుకొనుట, యిట్లు మజియుం 
గలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నడవడి; | వాని కింత యేల వగవ నధిప! 79 


ప్రతిపదార్థం: అధిప!= రాజా, ధృతర్నాష్టా!; (బ్రదుకు= మంచి (బ్రదుకూ; చేటు= వినాశమూ; పొగడు+పడుట= (ప్రశంసలు 
పొందటమూ; దూజు+ఒందుట= నిందపడటమూ; ఈయగి= త్యాగమూ; వేండుకొనుట= అడుగుకొనటమూ; ఇట్లు= ఈ 
విధంగా; మజీయున్‌+కలుగు సౌఖ్య దుఃఖములు= ఇంకా ఉన్న సుఖాలూ; దుఃఖాలూ; నడవడిన్‌= (ప్రవర్తనలో- జీవితంలో; 
వచ్చున్‌= కలుగుతాయి; వానికిన్‌= ఆ సుఖాలకూ, దుఃఖాలకూ; ఇంత వగవన్‌+ఏల?= ఇంతగా చింతించటం ఎందుకు? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఒకప్పుడు మంచి (బదుకు (బ్రదుకవచ్చును, లేదా ఆపదలకు గురికావచ్చును, 
ఒకప్పుడు ప్రశంసలు పొందవచ్చును. లేదా అడుగుకొనే దుఃస్థితి రావచ్చును. ఇట్టా ఇంకా ఉన్న సుఖాలూ దుఃఖాలూ 
జీవితంలో కలుగుతూ ఉంటాయి. వాటి కొరకు ఇంతగా చింతించటం ఎందుకు? 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వగ బలము దటు(గు, రూపటు; | వగచిన మతి దప్పుం దెవులు వచ్చును; దూరన్‌ 
వగచి నలంగిన( బ్రియ మగు€ । బగతురకును; వగచు టుడుగు; పార్చివముఖ్యా!” 80 


ప్రతిపదార్థం: పార్థివముఖ్యా!= రాజోత్తమా, ధృతర్మాష్ట్రా!; వగన్‌= దుఃఖం చేత; బలము+తణుగున్‌= శక్తి నశిస్తుంది; 
రూపు+అయున్‌= ఆకారం చెడుతుంది; వగచినన్‌= దుఃఖిస్తే; మతి+తప్పున్‌= మనసు పాడవుతుంది; తెవులు వచ్చున్‌= రోగం 
వస్తుంది; దూరన్‌+వగచి నలంగినన్‌= మిక్కిలి దుఃఖించి కృశిస్తే, పగతురకును= శత్రువులకు; పియము+అగున్‌= సంతోషం 
కలుగుతుంది; వగచుట+ఉడుగు(ము)= దుఃఖించటం మానుము. 


తాత్పర్యం: రాజోత్తమా, ధృతరాష్ట్ర! దుఃఖంవలన బలం నశిస్తుంది. ఆకారం చెడుతుంది. దుఃఖిస్తే మనసు 
పాడవుతుంది. రోగం వస్తుంది. మిక్కిలి దుఃఖించి కృశిస్తే శత్రువులు సంతోషిస్తారు. కాబట్టి దుఃఖించటం మానుము. 


విశేషం: తిక్కన భారతంలో పగమీద ధర్మరాజూ, వగమీద విదురుడూ పలికిన పద్యాలు (ప్రసిద్దాలు. అందులో వగమీది 
పద్యమిది. దీనికి మూలం కూడా ముచ్చటగా ఉంటుంది. 


“సంతాసా దృశ్యతే రూపం, సంతాసా దృశ్యతే బలమ్‌ 

సంతాసా దృశ్యతే జ్ఞానం, సంతాసా ద్వ్యాధి మృచ్చతి 

అనవాస్యం చ శోకేన, శరీరం చోపతస్యతే 

అముత్రా శ్చ ప్రహృష్యన్తి మా స్మశోకే మనః కృథాఃణి (సం. 5-36-44,45) 
వ. అనిన విని ధృతరాష్తుండిట్లనియె : 81 
తాత్సర్యం: అనగా విని ధృతరాష్టుడు ఇట్టా అన్నాడు. 
క  రిత్రయుపచారముల నే । నుత్తము€ డగు ధర్మతనయు నుడికించితి; దు 

ర్వృత్తులగు మత్సుతులకును । మిత్తి యగుం బోర; వగలు మిగులక యున్నే? 82 


ప్రతిపదార్థం: నేను, ఉత్తము(డు+అగు ధర్మతనయున్‌= ్రేష్టుడైన ధర్మరాజును; రిత్త ఉపచారములన్‌= వట్టి కల్లబొల్లి 
మాటలతో; ఉడికించితిన్‌= బాధించాను; దుర్వృత్తులు+అగు మత్‌+సుతులకును= దుష్టులైన నా కొడుకులకు; పోరన్‌= 
యుద్దంలో; మిత్తి+అగున్‌= చావు కలుగుతుంది. వగలు= దుఃఖాలు; మిగులక+ఉన్నే?= కలగవా? 


తాత్సర్యం: 'నేను ఉత్తముడైన ధర్మరాజును కల్లబొల్లిమాటలతో బాధించాను. దుష్టులైన నా కొడుకులకు యుద్దంలో 
మరణం కలుగుతుంది. ఇంక నాకు దుఃఖం అతిశయించదా మరి? 
వ. _ నెవ్వగలు నివ్వటిల్లనీక నిలుపునట్టిది యెయ్యది? దాని నెటింగింపు' మనిన విదురుం డిట్లనియె. 83 


ప్రతిపదార్థం: నెజ+వగలు= పెను దుఃఖాలు; నివ్వటిల్లన్‌+ఈక= కలగనీయక; నిలుపు+అట్టిది= ఆపేది; ఎయ్యది?= ఏది?; 
దానిన్‌; ఎజీంగింపుము= తెలుపుము; అనినన్‌; విదురుండు; ఇట్టు+అనియెన్‌: 


తాత్సర్యం: పెనుదుఃఖం కలుగకుండా ఆపేది ఏది? దానిని చెప్పుము.” అనగా; విదురుడు ఇట్టా అన్నాడు: 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 193 


తే. ‘నియత తపమును, నింద్రియ నిగ్రహంబు, । భూరి విద్యయు శాంతికి. గారణములు; 

వాని యన్నిటికంటె మేలైన శాంతి | కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర!' 84 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కురువంశశ్రేష్టుడా, ధృతరాష్టా!; నియత తపమునున్‌= నియమయుక్తమైన తపస్సూ; ఇంద్రియ 
నిగ్రహంబున్‌= ఇం(ద్రియాలను అదుపులో పెట్టుకొనటమూ; భూరి విద్యయున్‌= అధికమైన విద్యా; శాంతికిన్‌+కారణములు= 


మనశ్శాంతికి కారణాలు; వాని+అన్నిటికంటెన్‌ మేలు+ఐన శాంతి కారణము= వాటన్నిటికన్నా గొప్పు శాంతి కారణం; 
లోభము+ఉడుగుట= పేరాస విడవటం. 


తాత్సర్యం: కురువంశ శ్రేప్టుడవైన ధృతరా(ష్టా! నియమయుక్తమైన తపస్ఫూ, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనటమూ, 
అధిక విద్యా మనశ్శాంతికి కారణాలు. వాటన్నిటికంటే అసలైన శాంతి కారణం లోభం విడిచిపెట్టటం.' 
వ. అని వెండియు. 85 
తాత్సర్యం: అని మళ్ళీ. 
కు 'జ్ఞాతుల పోరితమును; గో | వ్రాతము నాక్రమము, విప్ర వర్గము చనవున్‌, 

నాతులం గారించుటయును । బ్రీతిం జన నిచ్చునతని పెం పొప్పు నృపా! 86 


ప్రతిపదార్థం: నృపా!= రాజా, ధృతర్మాష్ట్ట్రా!; జ్ఞాతుల పోరితమును= జ్ఞాతి వైరాన్నీ; గో వ్రాతము+ఆక్రమమున్‌= గోవుల 
సమూహాన్ని ఆ(క్రమించటాన్నీ; విప్ర వర్గము చనవున్‌= బ్రాహ్మణుల సమూహం పట్ల చులకనగా వర్తించటాన్నీ; నాతులన్‌= 
(స్త్రీలను; కారించుటయును= బాధించటాన్ని; పీతిన్‌= ఆసక్తితో; చననిచ్చు+అతని పెంపు= పోగొట్టేవాడి గొప్పతనం; ఒప్పున్‌= 
ఒప్పుతుంది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! జ్ఞాతి వైరాన్నీ, గోవులను ఆక్రమించటాన్నీ, విప్రులను లోకువ చేయటాన్నీ, 
(స్త్రీలను బాధించటాన్నీ ఆసక్తితో నివారించేవాడి గొప్పతనం విలసిల్లుతూ ఉంటుంది. 


క. అలమికొని యొండొరుల ప్రో । పుల బ్రాపుల నెలమికలిమి( బొంది బహు జ్ఞా 
తులు నెమ్మి. గూడి తామర । కొలని క్రియన్‌ సిరికి. బట్టగుదు రుజ్జ్వలులై. 87 


ప్రతిపదార్థం: బహు జ్ఞాతులు= దాయాదులనేకులు; అలమికొని= కలసి మెలసి; ఒండొరుల (ప్రోపులన్‌= ఒకరొకరి రక్షణములనూ; 
ప్రాపులన్‌= అండలనూ; ఎలమి కలిమిన్‌= సంతోష సంపదనూ; పొంది; నెమ్మిన్‌= (ప్రీతితో; కూడి= ఒక్కరయి; తామర కొలని 
(క్రియన్‌= తామరల సరస్సువలె; ఉజ్జ్యలులు+ఐ= ప్రకాశించేవాళ్ళయి; సిరికిన్‌+పట్టు+అగుదురు= శ్రీకి ఆకరమవుతారు. 


తాత్సర్యం: దాయాదులు పెక్కండ్రు కలసి మెలసి ఒకరొకరి రక్షణలనూ, ఆ(శ్రయాలనూ, సంతోష సంపదనూ 
ర్స్‌ ఆర్ష “ 4“ శ 
పొంది పతితో ఒక్కరయి తామరల సరస్సువలె (ప్రకాశిస్తూ శ్రీకి స్థానమవుతారు. 


విశేషం: తామరకొలని [క్రియన్‌= అలంకారం : ఉపమ. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. కరి తురగాది ఘట్టనయు గాలియు నొంపదె యొంటి నున్నయ 
త్తరువు? ననేక భూరుహవితానము గుంపయిపేర్తి బాధలం 
బొరయునె? యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు; లట్లు గా 
కెరవయి నిల్లినం గెలని కెల్లిదమై పటివోదు రెంతయున్‌. 88 


ప్రతిపదార్థం: ఒంటిన్‌+ఉన్న+ఆ+తరువున్‌= ఒంటరిగా ఉన్న ఆ చెట్టును; కరి తురగ+ఆది ఘట్టనయున్‌= ఏనుగులూ, 
గుర్రాలూ మొదలయిన వానియొక్క రాపిడీ; గాలియున్‌= గాలీ; నొంపదె= బాధింపదా (వా); అనేక భూరుహ వితానము= 
పెక్కు చెట్ల సమూహం; గుంపు+అయి పేర్చి= గుంపుగా ఉండి విజ్బంభిస్తే; బాధలన్‌+పొరయునె?= బాధలు పొందుతాయా?; 
అన్న+తమ్ములును; పొందినన్‌= కలిసి ఉంటే; ఏరికిన్‌+అసాధ్యులు= ఎవరికైనా అసాధ్యులవుతారు; అట్టు+కాక= అట్టాకాక; 
ఎరవు+అయి= వేరయి; నిల్ఫినన్‌= ఉన్నట్లయితే; కెలనికిన్‌= శత్రువుకు; ఎల్లిదము+ఐ= లోకువయి; ఎంతయున్‌= మిక్కిలి; 
పటీ+పోదురు= నశిస్తారు. 


తాత్సర్యం: చెట్టు ఒక్కటే ఉంటే, దానిని ఏనుగులూ, గుర్రాలూ త్రొక్కివేస్తాయి; గాలి కూల్చివేస్తుంది. పెక్కు చెట్టు 
ఒకచోట గుంపుగా ఉంటే అవి ఎటువంటి బాధా పొందవు. అట్లాగే అన్నదమ్ములు కూడా కలిసివుంటే ఎవరికైనా 
అసాధ్యులవుతారు. అట్లాకాక వేర్వేరుగా ఉంటె శత్రువుకు లోకువయి మిక్కిలి నశిస్తారు. 


విశేషం: అలం: దృష్టాంతం. 


వ. కావున గౌరవులుం బాండవులు నొండొరులకు. బ్రాపై పొదలిన నెదిరికి నజయ్యు లగుదురు; పరుల 
యొత్తులేని రాజ్యంబు పూజ్యమహిమం బర(గు. వనవాసంబునం గుందిన కౌంతేయులం దదయక తెచ్చి 
యుచితపదం బిచ్చి నిలుపుట నీ కొడుకులకు నిలుపు గావించుట యగు'నని చెప్పి మజియు నిట్లను. 
'బ్రియవాదు లెందును గల రప్రియం బగుంగాకేమియని పథ్యంబు(తథ్యంబు) వలుకువారు లేరు. 
జూదంబునప్పు డే నడ్డపడి, యప్రియం బగుటకు శంకింపక తథ్యంబు వలికితి; నది నీకు రుచియింపక, 
రోగికి. బథ్యాహారంబు దలకంటగించునట్లయ్యె; నైన నిప్పుడుం జెప్పెద వినుము: కాకంబులం గైకొని 
మయూరంబులం బరిహరించు విధంబున, మార్దాలంబులం బాటించి సింహంబులయెడ ననాదరంబు 
సేయు చందంబున సుయోధనాదులం బట్టి యుధిష్టిర ప్రముఖుల విడిచితి; నేండు కార్యంబు ముట్టవచ్చినం 
దో(పక మిడుంగుటు సోకినట్లు దల్లడించెదవు. కులంబునకై యొకని. దొటింగుటయ నీతి యని పెద్దలు 
సెప్పుదురు; దుర్దయపరుండై సద్దుద్ది సెప్ప వినం డేని, మనము దుర్యోధనుం దొటింగిన నేమి యగు? నది 
యట్లుండె, సంపద సహాయంబు నపేక్షించియుండు; సహాయంబు సంపద నుద్దేశించి వర్తిల్లు; నిట్లవి 
యొకటొకటి పొందునంగాని సిద్దింపవు కావున నీ సంపద పాండవులకును, వారి సహాయత్వంబు నీకునుం 
బ్రియం బొనరింప, నొండొరుల కలయుట మేలుగాక, మనలావువెలిసేయుట లెస్స యగునే? 
కురువంశనిస్తారకులగు భీష్మ యుధిష్టిరులును, నవక్ర విక్రములగు కర్ట్ణార్డునులును, బ్రతాపధాములగు భీమ 
దుర్యోధనులును, శస్తాస్రపారగులగు నభిమన్యు లక్ష్మణ ప్రభృతి కుమారులును, శాపాను గ్రహసమర్జులగు 
ద్రోణ ద్రుపదాది పరమాప్పులును, వారి వారి బంధు మిత్రజనంబులును, నొక్కమొగంబై నీ పనుపు సేయుచు, 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 195 


నయ విక్రమంబు లప్రతిహతంబులై నడవం, బృథివి శాసింప భవదీయ విభవం బుజ్వలంబై యొరులకెడలేక 
చెల్లుచున్న నెంత యొప్పగునో యటు విచారింపుము. పాండవులు ధీరమతులై వైర మెత్తక యూరక 
తొలంగియుండిరేనియు6 గతిపయ దినంబులలో. జీకాకుపడి చెడుంగాక, గాంధారీనందనుచేత 
వసుంధరా పరిపాలన భారంబు నిర్వహింపబడునే? యనిన విని ధృతరాష్తుండు విదురున కి ట్లనియె: 
89 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కౌరవులున్‌, పాండవులున్‌, ఒండొరులకున్‌= ఒకరి కొకరు; (ప్రాపు+ఐ= అండయై; 
పొదలినన్‌= ఒప్పితే; ఎదిరికిన్‌= శత్రువుకు; అజయ్యులు+అగుదురు= జయించరానివారు అవుతారు; పరుల+జఒత్తులేని 
రాజ్యంబు= శత్రువుల అదుముడు లేని రాజ్యం; పూజ్య మహిమన్‌+పరంగున్‌= పూజించదగిన గొప్ప మహిమతో ఒప్పుతుంది; 
వన వాసంబునన్‌= అడవిలో నివసించటం చేత; కుందిన కౌంతేయులన్‌= దుఃఖించిన పాండవులను; తడయక= ఆలస్యం 
చేయక; తెచ్చి= తీసికొని వచ్చి; ఉచిత పదంబు+ఇచ్చి= తగిన స్థానం కల్పించి; నిలుపుట= నిలపటం; నీ కొడుకులకున్‌ 
నిలుపు+కావించుట+అగున్‌= నీ కొడుకులను నిలపటమే అవుతుంది, అని, చెప్పి, మజియున్‌; ఇట్టు+అనున్‌; ప్రియవాదులు= 
ఇచ్చకాలు పలికేవాళ్ళు; ఎందున్‌+కలరు= ఎక్కడైనా ఉంటారు; అ(పియంబు+అగున్‌+కాకేమి+అని= అప్రియం అయితే 
అయిందని; పథ్యంబు+పలుకువారు లేరు= హితం పలికేవాళ్ళు లేరు; జూదంబు+అప్పుడు= జూదం ఆడే సమయంలో; ఏను= 
నేను; అడ్డము+పడి= అడ్డం వచ్చి; అప్రియంబు+అగుటకున్‌= రుచించేది కామికి; శంకింపక= సంకోచించక; తథ్యంబు+పలికితిన్‌= 
సత్యం చెప్పాను; అది; నీకున్‌; రుచియింపక= నచ్చక; రోగికిన్‌= జబ్బుచేసినవాడికి; పథ్య+ఆహారంబు= పథ్యమైన ఆహారం; 
తలకంటగించు+అట్టు+అయ్యెన్‌= సయించనట్టు అయింది; ఐనన్‌= అయినప్పటికీ; ఇప్పుడున్‌= ఇప్పుడుకూడా; చెప్పెదన్‌+వినుము= 
చెపుతాను విను; కాకంబులన్‌= కాకులను; కైకొని= చేరదీసి; మయూరంబులన్‌= నెమళ్ళను; పరిహరించు విధంబునన్‌= విడిచి 
పెట్టినట్టుగా; మార్జాలంబులన్‌= పిల్లులను; పాటించి= ఆదరించి; సింహంబుల+ఎడన్‌= సింహాలపై; అనాదరంబు+చేయు 
చందంబునన్‌= విముఖత చూపే విధంగా; సుయోధన+ఆదులన్‌= దుర్యోధనుడు మొదలయినవాళ్ళని పట్టి= పట్టుకొని; 
యుధిస్టిర ప్రముఖులన్‌= ధర్మరాజాదులను విడిచితివి; నేడు= ఈవేళ కార్యంబు; ముట్టన్‌+వచ్చినన్‌= విషమించగా; 
తోయక= ఏం చెయ్యాలో తెలియక; మిడుంగుజులు సోంకిన+అట్టు= నిప్పులుతాకినట్లు; తల్లడించెదవు= భయపడుతున్నావు; 
కులంబునకున్‌+ఐ= వంశంకొరకు; ఒకనిన్‌= ఒక్కడిని; తొాఅంగుట+అ= విడిచిపెట్టటమే; నీతి; అని; పెద్దలు+చెప్పుదురు= 
పెద్దలంటారు; దుర్భయపరు(డు+ఐ= అవినీతిపరుడై; సత్‌+బుద్ది+చెప్పన్‌ వినండు+ఏనిన్‌= మంచి మాటలు చెపితే వినకపోతే; 
మనము; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; తొజంగినన్‌= విడిచిపెట్టితే; ఏమి+అగున్‌= ఏమవుతుంది; అది; అట్టు+ఉండెన్‌= 
అట్టా ఉండనీ; సంపద; సహాయంబున్‌= తోడును; అపేక్షించి+ఉండున్‌= కోరుతుంది; సహాయంబు= తోడు; సంపదన్‌+ 
ఉద్దేశించి వర్తిల్లున్‌= సంపదనుబట్టి ఉంటుంది; ఇట్టు= ఇట్లా; అవి= సహాయమూ, సంపదా; ఒకటి+ఒకటి పొందునన్‌+కాని 
సిద్దింపవు= ఒక దానితో ఒకటి కలిసి ఉంటేనే కాని లభించవు; కావునన్‌; నీ సంపద; పాండవులకును; వారి సహాయత్వంబు= 
వారి తోడ్పాటు; నీకునున్‌= నీకూ; ప్రియంబు+ఒనరింపన్‌= (ప్రీతి కలిగించాలంటే; ఒండొరుల కలయుట= ఒక్కళ్ళతో ఒకళ్ళు 
కలిసి ఉండడం; మేలు+కాక= మంచిదికాని; మన లావు= మన బలం; వెలి+చేయుట= బయటపెట్టటం; లెస్స+అగునే?= 
మంచిదా?; కురు వంశ నిస్తారకులు+అగు భీష్మ యుధిస్టిరులును= కురుకులాన్ని ఉద్ధరించే వాళ్ళయిన భీష్మ ధర్మరాజులూ; 
అవ[క్ర విక్రములు+అగు= మంచి పరాక్రమవంతులైన; కర్ల+అర్జునులును= కర్ణార్ద్హునులూ; (ప్రతాపథధాములు+అగు భీమ 
దుర్యోధనులును= పరా(క్రమ నిలయులైన భీమ దుర్యోధనులూ; శస్త్ర+అస్త్ర పారగులు+అగు అభిమన్యు లక్ష్మణ ప్రభృతి 
కుమారులును= శస్తాస్త విద్యలలో ఆరితేరిన అభిమన్యుడు లక్ష్మణుడు మొదలుగా గల యువకులూ; శాప+అను[గ్రహ 
సమర్భులు+అగు (ద్రోణ ద్రుపద+ఆది పరమ+ఆస్తులును= శపించడానికీ అను[గ్రహించడానికీ సమర్థులైన ద్రోణుడూ, (ద్రుపదుడూ 
మొదలైన గొప్ప ఆత్మీయులూ; వారి వారి బంధు మిత్ర జనంబులును= వారి వారి చుట్టాలూ, స్నేహితులూ; ఒక్క 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొగంబు+ఐ= ఏకముయి; నీ పనువు+చేయుచున్‌= నీ ఆజ్ఞ పాటిస్తూ; నయ వి(క్రమంబులు= నీతి పరాక్రమాలు; 
అప్రతిహతంబులు+ఐ వడవన్‌= నిరాటంకంగా సాగుతూ ఉంటే; పృథివిన్‌+శాసింపన్‌= భూమిని పరిపాలిస్తే; భవదీయ 
విభవంబు= నీ వైభవం; ఉజ్జ్వలంబు+ఐ= (ప్రకాశిస్తూన్నదయి; ఒరులకున్‌= ఇతరులకు; ఎడ లేక చెల్లుచున్‌+ఉన్నన్‌= ఆపులేక 
చెల్లుతూ ఉంటే; ఎంత+ఒప్పు+అగునో అటు విచారింపుము= ఎంత బాగుంటుందో ఆలోచించుము; పాండవులు; 
ధీరమతులు+ఐ= నిర్వికారచిత్తులయి; వైరము+ఎత్తక= పగమాట తలపెట్టక; ఊరక తొలంగి+ఉండిరి+ఏనియున్‌= మాటాడక 
ఊరుకున్నప్పటికీ; కతిపయ దినంబులలోన్‌= కొన్నాళ్ళలో; చీకాకుపడి= ఇబ్బందులుపాలయి; చెడున్‌+కాక= నశిస్తుంది కాని; 
గాంధారీ నందనుచేతన్‌= దుర్యోధనుడి చేత; వసుంధరా పరిపాలన భారంబు= భూపాలన భారం; నిర్వహింపంబడునే?= 
వహించబడుతుందా?; అనినన్‌; విని; ధృతరాష్టుండు; విదురునకున్‌; ఇట్టు+అనియెన్‌; 


తాత్సర్యం: కాబట్టి కౌరవులూ, పాండవులూ ఒకళ్ళకొకళ్ళు అండగా ఉంటే శత్రువుకు జయించరానివాళ్ళవుతారు. 
శత్రువుల ఒత్తిడి లేని రాజ్యం అధికమహిమతో ఒప్పుతుంది. అడవిలో నివసించి దుఃఖితులైన పాండవులను వెంటనే 
రప్పించి వాళ్ళకు సముచితస్థానం ఇచ్చి నిలపటం, నీ కొడుకులను (బ్రదికించుకొనటమే అవుతుంది-' అని చెప్పి 
విదురు డింకా ఇట్టా అన్నాడు: “ఇచ్చకాలు మాట్లాడేవాళ్ళు ప్రతీచోటా ఉంటారు. అప్రియమయితే అయిందని 
హితం పలికేవాళ్ళు వేరు. రుచించేది కాదని సంకోచించక జూదం ఆడేటప్పుడు నేను అడ్డుపడి హితం చెప్పాను. 
అది నీకు రుచించక, రోగం వచ్చిన వాడికి పథ్యం సయించనట్టు అయింది. అయినా ఇప్పుడు కూడా చెపుతా 
వినుము. కాకులను చేరదీసి నెమళ్లను పారద్రోలినట్ల్టూ, పిల్లులను ఆదరించి సింహాలను తోసిపుచ్చినట్టూ, 
దుర్యోధనాదులను పట్టుకుని ధర్మరాజాదులను వదిలేశావు. ఈవేళ పీకమీదకు వస్తే ఏం చేయాలో తోచక నిప్పులు 
తగిలినట్టు తల్లడిల్లిపోతున్నావు. కులం నిలపటానికి ఒక్కడిని వదలివేయటమే నీతి అని పెద్దలంటారు. అవినీతిపరుడై, 
మంచి చెపితే వినిపించుకొనకపోతే, మనం దుర్యోధనుడిని వదలుకుంటే నష్టం ఏమిటి? అది అట్లా ఉండనీ. 
సహాయం సంపదను బట్టీ, సంపద సహాయాన్ని బట్టీ ఉంటాయి. ఇట్టా అవి ఒకదానితో ఒకటి కూడి ఉంటేనే కాని 
సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకూ, వాళ్ళ సహాయం నీకూ ప్రీతి కలిగిస్తూ ఉంటే పరస్పరం కలిసి 
ఉండటం మేలుకాని, మన బలం బయట పెట్టుకొనటం మంచిదా? కురు వంశోద్దారకులైన భీష్మ ధర్మరాజులూ, 
మంచి పరాక్రమవంతులైన కర్ణార్డునులూ, పరాక్రమ నిలయులయిన భీమ దుర్యోధనులూ, శస్తాస్త్ర విద్యలలో 
ఆరితేరిన అభిమన్యు లక్ష్మణాది కుమారులూ, శపించటానికీ, అను[గ్రహించటానికి సమర్ధులైన [ద్రోణ (ద్రుపదాదులైన 
ఆత్మీయులూ, వాళ్ళ వాళ్ళ చుట్టాలూ, మిత్రులూ ఏకమయి, నీ ఆజ్ఞ పాటిస్తూ, నీతి పరాక్రమాలు నిరాటంకంగా 
సాగుతూండగా, భూపరిపాలన కావిస్తూంటే, నీ వైభవం (ప్రకాశవంతమై, శత్రువులకు స్థానం లేక, సాగితే అదెంత 
బాగుంటుందో ఒక్కసారి ఆలోచించుము. పాండవులు నిర్వికారచిత్తులై పగమాట తలపెట్టక మాటాడక ఊరుకొన్నా, 
కొన్ని నాళ్ళలో ఇబ్బందులు పాలయి చెడుతుందేకాని, దుర్యోధనుడిచేత రాజ్యం పాలించబడదు.' అని విదురుడు 
చెప్పగా విని ధృతర్మాష్టుడు అతడితో ఇట్లా అన్నాడు : 


విశేషం: “అది నీకు రుచియింపక, రోగికి. బథ్యాహారంబు దల కంటగించునట్టయ్యె.” అలంకారం ఉపమ, 'కాకంబులంగైకొని, 
మయూరంబులం బరిహరించు విధంబున, మార్జాలంబులం బాటించి సింహంబులయెడ ననాదరంబు సేయు చందంబున, 
సుయోధనాదులంబట్టి యుధిష్టిర ప్రముఖుల విడిచితివి.” అలంకారం ఉపమ. '“మిడుంగుజులు సో(కినట్లు' - అలంకారం 
ఉపమ. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 197 


తే. “నీవు సెప్పిన మాటలు నిర్మలములు, । నిపుణ సమ్మతములు, రాజనీతి మార్గ 
బోధకంబులు; నైనను బుత్తువిడువ | నోప, 'ధర్మో జయతి'యని యుండువా(డ.” 90 


ప్రతిపదార్థం: నీవు+చెప్పిన మాటలు= నీవు చెప్పిన మాటలు; నిర్మలములు= కల్మషంలేనివి; నిపుణ సమ్మతములు= 
నేర్పరుల చేత అంగీకరించబడేవి, రాజనీతి మార్గ బోధకంబులున్‌= రాజనీతి మార్గాన్ని బోధించేవీ; ఐనను= అయినా; 
పుత్రున్‌= కొడుకును; విడువన్‌+ఓపన్‌= విడువలేను; ధర్మ+జయతి= ధర్మం జయిస్తుంది; అని; ఉండువాండన్‌= ఉంటాను. 


తాత్సర్యం: 'నీవు చెప్పిన మాటలు కల్మషం లేనివి. నేర్పరులు సమ్మతించేవి, రాజనీతి మార్గాన్ని బోధించేవి. 
అయినా కొడుకును విడవలేను. 'ధర్మం జయిస్తుంది” అని చూస్తూ ఉంటాను. 


వ. అనిన విని విదురుం డతని కిట్లనియె: “దేవా! జ్ఞాతులు గుణహీనులైనను విడువందగ దనిన, సకల 
గుణసంపన్నులై భవత్తసాదంబు గోరుచున్న కౌంతేయులన్‌ దిగవిడువం దగునే? యేను నీకు హితంబు 
గోరెడువా(డనని నిశ్చయించి నా బుద్ది వినుము; వారల జీవనంబునకు( గొన్ని యలంతిపల్లియలైనను 
దుర్యోధను నొడంబటిచి యేర్చజచి, తెఅింగు పటిచిన లెస్స యని చూచెద; నతని విడువ వలయునని 
చెప్పితినేని బెన(కువం బశ్చాత్తాపంబువుట్టు; దాని కప్పుడు ప్రతీకారంబు లేదు. కావున నెల్లభంగుల నియ్యకొని 
పాండవులతోడ సంధి సేయవలయు; నట్లుం గాక. 91 


ప్రతిపదార్థం: అనినన్‌, విని, విదురుండు; అతనికిన్‌= ధృతర్మాష్టుడికి; ఇట్టు+అనియెన్‌; దేవా= ప్రభూ, ధృతరాషషా!; 
జ్ఞాతులన్‌= దాయాదులను, గుణ హీనులు+ఐనను= గుణం లేని వాళ్ళయినా; విడువన్‌+తగదు+అనినన్‌= విడవకూడదంటే; 
సకల గుణ సంపన్నులు+ఐ= ఎల్ల సుగుణ సంపదగలవారై; భవత్‌+(ప్రసాదంబు= నీ అనుగ్రహం; కోరుచున్‌+ఉన్న కౌంతేయులన్‌= 
కోరుతూన్న పాండవులను; దిగన్‌+విడువన్‌+తగునే?= విడనాడ వచ్చునా?; ఏను= నేను; నీకున్‌; హితంబు+కోరెడువాండన్‌+ 
అని నిశ్చయించి= మేలు కోరేవాడినని నిర్ణయించి; నా బుద్దిన్‌+వినుము= నా తలపు వినుము; వారల జీవనంబునకున్‌= 
వాళ్ళ (బ్రతుకుకు; కొన్ని+అలంతి పల్లియలు+ఐనను= కొన్ని చిన్న పల్లెలయినా; దుర్యోధనున్‌+ఒడంబబిచి= దుర్యోధనుణ్ణి 
సమ్మతింపజేసి; ఏర్పజచి= నిర్ణయించి; తెజుంగు పజచినన్‌+లెస్స+అని చూచెదను= సంధి చేస్తే మంచిదని భావిస్తాను; 
అతనిన్‌; విడువన్‌+వలయున్‌+అని చెప్పితిన్‌+ఏనిన్‌= విడిచిపెట్టాలంటున్నానంటే; పెనయవన్‌= యుద్దం చేత; పశ్చాత్‌+తాపంబు+ 
పుట్టున్‌= తరువాత విచారించవలసి ఉంటుంది. దానికిన్‌; అప్పుడు; 'ప్రతీకారంబు లేదు= మారుచేత లేదు- ఏమీ చేయలేము; 
కావునన్‌; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; ఇయ్యకొని= అంగీకరించి; పాండవులతోడన్‌; సంధి, చేయవలయున్‌; అట్టున్‌+కాక= 
అదికాక. 


తాత్పర్యం: అని ధృతరా(ష్టు డనగా విని విదురుడు అతడితో ఇలా అన్నాడు. (ప్రభూ! దాయాదులు గుణంలేని 
వాళ్ళయినా విడిచిపెట్టకూడదంటే, సకల సుగుణ సంపద గలవారై నీ అనుగ్రహం కోరుతున్న పాండవులను 
విడనాడవచ్చా? నేను నీకు మేలు కోరేవాణ్ణని నిర్ణయించి నా మాట వినుము. వాళ్ళు బ్రతకడానికి కొన్ని చిన్న 
పల్లెలయినా; దుర్యోధనుడిని సమ్మతింపజేసి, కేటాయించి, సంధి చేస్తే మంచిదని భావిస్తాను. అతడిని విడిచి 
పెట్టాలంటున్నానంటే, అట్లా చేయకపోతే, యుద్దం వలన తరువాత విచారించవలసి వస్తుంది. ఇక దానికప్పుడు ఏమీ 
చేయలేము కాబట్టి అన్ని విధాలా అంగీకరించి పాండవులతో సంధి చెయ్యాలి. అట్లాకాక- (తరువాతి పద్యంతో 
అన్వయం) 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: 'జ్ఞాతులు గుణహీనులైనను... దిగవిడువందగునే?' - అలంకారం కావ్యార్థాపత్తి. 


క, తమలోని పాళ్ళకుం గా। సమరము సేసినను గాని చాం జనదె? శరీ 
రము లాధివ్యాధి జరా । సమన్వితము లగుటం జేటు సహజం బరయన్‌. 92 
ప్రతిపదార్థం: తమలోని పాళ్లకున్‌+కాన్‌= తమ తమ పంపకాల విషయంగా; సమరము+చేసినను+కాని= యుద్దం చేస్తే కాని; 


చాన్‌+చనదె?= చావరాదా?; అరయన్‌= పరిశీలించగా; శరీరములు= మేనులు; ఆధి వ్యాధి జరా సమన్వితములు+అగుటన్‌= 
మనోవ్యాధులతోనూ; రోగాలతోనూ; ముసలితనంతోనూ కూడుకొన్నవి కావటం చేత; చేటు= నాశనం, సహజం. 


తాత్పర్యం: తమ తమ పంపకాల విషయంగా యుద్దం చేస్తే కాని చావు రాదా ఏమి? చూడగా శరీరాలు 
మనోవ్యాధితోనూ, రోగంతోనూ, ముసలితనంతోనూ కూడుకొన్నవవటంచేత వాటికి నాశనం సహజం. 


చ. గజ తురగాది సంపదలు గాంతలతోడి విహారలీలలుం, 
బ్రజ కనురాగ మొంద( బరిపాలన సేయుక్రనుంబు6 బోరులన్‌ 
విజయము లొంది పేర్చుటయు, విస్పురితాభరణానులేపవ 
స్ర జనిత వైభవంబు గల రాజులు బోయిర కాక నిల్చిరే? 93 


ప్రతిపదార్థం: గజ తురగ+ఆది సంపదలున్‌= ఏనుగులూ, గురాలూ మొదలుగాగల సంపదలూ; కాంతలతోడి విహార 
లీలలున్‌= అందమైన స్తీలతోడి (క్రీడా విలాసాలూ; ప్రజకున్‌= జనానికి; అనురాగము+ఒందన్‌= ప్రీతి కలిగేటట్టు; పరిపాలన+చేయు 
క్రమంబున్‌= ఏలే పద్దతీ; పోరులన్‌= యుద్దాలలో; విజయమున్‌+పొంది పేర్చుటయున్‌= గెలుపుగాంచి అతిశయించటమూ; 
విస్సురిత+ఆభరణ+అనులేప వస్త్ర జనిత వైభవంబున్‌= (ప్రకాశించే భూషణాలూ, మైపూతలూ, వస్తాలూ అనే వాటి నుండి 
పుట్టిన విభవమూ; కల రాజులున్‌= ఉన్నరాజులు కూడా; పోయిరి కాక= మరణించారేకాని; నిల్ఫిరే?= జీవించి ఉన్నారా? 


తాత్సర్యం: ఏనుగులు, గుర్రాలు మొదలుగాగల సంపదలూ, అందమైన (స్తీలతోడి (క్రీడా విలాసాలూ, ప్రజలకు 
ప్రీతికరంగా పరిపాలించే పద్ధతీ, యుద్దాలలో గెలిచి అతిశయించటమూ, (ప్రకాశించే ఆభరణాలూ, మైపూతలూ, 
వ(స్తాలూ అనే వాటివలన కలిగే వైభవమూ కల రాజులు సైతం మరణించారే తప్ప జీవించి ఉన్నారా? 


క కావున(జెవికిం జే దగు । నీ వాక్యము వినగ జాలితేని, నిహపర 
శ్రీ విభవములకు. గీర్తికి । దావలమై వెలయు టింత తథ్యము సుమ్మీ! 94 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; చెవికిన్‌+చేదు+అగు+ ఈవాక్యమున్‌= చెవికి చేదుగా ఉండే ఈ మాటను; విన(గన్‌+ 
చాలితి(వి)+ఏనిన్‌= వినగలిగావా; ఇహపర శ్రీ విభవములకున్‌= ఈ లోకపు, పరలోకపు సంపదలకూ వైభవాలకూ; కీర్తికిన్‌; 
తావలము+ఐ= స్థానమయి; వెలయుట= ఒప్పుట; ఇంత తథ్యము సుమ్మీ!= ఇంతా నిజం సుమా! 


తాత్పర్యం: కాబట్టి చెవికి చేదుగా ఉండే ఈ మాట వినగలిగావా ఇహలోక, పరలోక సంపదలకూ, వైభవాలకూ, 
కీర్తికీ నిలయమైన వాడవయి ఒప్పడం నిజం సుమా! 


క. తగ నీలో నూహింపుము; । దిగ విడువకు ధర్మతనయు; దృఢమతివై పొం 
దగు చందము గొడుకులకుం । బ్రెగడలకుం జెప్పి తీర్పు పెం పేర్పడంగన్‌. 95 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 199 


ప్రతిపదార్థం: తగన్‌= ఒప్పుగా; నీలోన్‌= నీ మనస్సులో; ఊహింపుము= ఆలోచించుము; ధర్మతనయున్‌= ధర్మరాజును; 
దిగన్‌+విడువకు(ము)= విడనాడకు; దృఢ మతివి+ఐ= గట్టి మనస్సుకలవాడవై; కొడుకులకున్‌; (పైగడలకున్‌= మం(త్రులకూ; 
పొందు+అగు చందము= సంధి అయ్యే విధం; చెప్పి; పెంపు+ఏర్పడంగన్‌= అభ్యుదయం కలిగేటట్టు; తీర్పు(ము)= కుదుర్చుము. 


తాత్సర్యం: నీలో నీవే బాగా ఆలోచించుకొమ్ము. ధర్మరాజును విడనాడకుము. మనసు గట్టిపరచుకుని కొడుకులకూ, 
మం(తులకూ సంధి అయ్యే విధం చెప్పి అభ్యుదయం కలిగేటట్టు కుదుర్చుము.' 


ఆ. అనిన నాంబికేయు. డను: “నీదు పలుకుల. ।; గలం దేణి బుద్ది దెలివి నొందె; 
నిట్ల చేయువా(డ; నిదియ కర్ణము, ధర్మ । మును, యశంబు, లాభమును దలంప.' 96 


ప్రతిపదార్థం: అనినన్‌; ఆంబికేయుండు= అంబిక కొడుకు - ధృతరా(ష్టుడు; అనున్‌; నీదు పలుకులన్‌= నీ మాటల చేత; 
బుద్ది= మనస్సు; కలంక+తేజీ= నిర్మలమయి; తెలివిన్‌+ఒందెన్‌= తేరుకుంది; ఇట్టు+అ చేయువాండన్‌= ఇట్లాగే చేస్తాను; 
తలంపన్‌= ఆలోచించగా; ఇది+అ= ఇదే; కర్ణమున్‌= చేయదగిందీ; ధర్మమును= ధర్మమూ; యశంబున్‌= కీర్తీ లాభమును= 
లాభమూ. 


తాత్పర్యం: అని విదురు డనగా, అతడితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు: 'నీ మాటల వలన నా మనస్సు నిర్మలమై 
తేరుకుంది. నేను ఇట్లాగే చేస్తాను. ఆలోచించగా ఇదే చేయదగింది. ఇదే ధర్మమూ, కీర్తీ, లాభమూ. 


చ. అనుడు ముదంబు నమ్మమియు నాత్మం బెనంగొన నన్నతోడ ని 
ట్లను విదురుండు: 'పెద్దవడి కక్కట! నీ మది కార్యవృత్తి నూ 
ల్మొనియె; సుయోధనుం గని యకుంఠిత నిశ్చయమై యతండు వ్రా 
లినదెస వ్రాలకుండిన బలే, మముబో(టులకుం బ్రియం బగున్‌. 97 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని ధృతర్మాష్టు డనగానే; విదురుండు; ముదంబున్‌= సంతోషమూ; నమ్మమియున్‌= అపనమ్మకమూ; 
ఆత్మన్‌= మనస్సులో; పెనంగొనన్‌= పిరిగొనగా; అన్నతోడన్‌= అన్న అయిన ధృతరాష్ష్రుడితో; ఇట్టు+అనున్‌; అక్కట!= 
ఆహా! ఇది సంతోషసూచకం; పెద్దవడికిన్‌= ఎంతో కాలానికి; నీ మది= నీ మనస్సు; కార్యవృత్తిన్‌= చేయదగిన నడవడియందు; 
నూల్కొనియెన్‌= స్థిరపడింది; సుయోధనున్‌+కని= దుర్యోధనుడిని చూచి; అకుంఠిత నిశ్చయము+ఐ= కుంటువడని నిర్ణ్మయమై; 
అతండు; (వాలిన దెసన్‌= మొగ్గినవైపు; (వ్రాలక+ఉండినన్‌= మొగ్గకపోతే; బలే; మము బోంటులకున్‌= మా వంటివారికి; 
'ప్రియంబు+అగున్‌= ఆనందం కలుగుతుంది. 


తాత్పర్యం: అని ధృతరా(ష్టు డనగానే విదురుడు ఒకవైపు సంతోషమూ, ఇతడిలో నిజంగా మార్పు వచ్చిందా అనే 
అపనమ్మకమూ మనస్సులో పిరిగొనగా అన్నగారితో ఇట్టా అన్నాడు. 'ఆహా! ఎంతో కాలానికి నీ మనస్సు చేయదగిన 
దానియందు స్థిరపడింది. దుర్యోధనుడిని చూచి, నిర్ణయం మార్చుకోక, అతడు మొగ్గినవైపు నీవు కూడా మొగ్గకపోతే, 
బలే, మావంటివారికి ఎంతో ఆనందం కలుగుతుంది.” 


వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి. 98 


తాత్సర్యం: అని పలికి విదురుడు నిట్టూర్పు పుచ్చి. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “దైవంబు నేరుగా; కిటు । వోవంగ నే నేర్తు, నేరం బొమ్మని పలుకం 
గా వశమె నరున? కెక్కుడు । దైవము పారుషముకంటె ధరణీనాథా!' 99 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా! ధృతరాష్టా!; దైవంబు+అ= దైవమే; నేర్చున్‌+కాక= సమర్థమైనదికాని; ఇటు+పోవంగన్‌= 


ఇట్లా నడవటానికి; ఏన్‌= నేను; నేర్తున్‌= సమర్దుడిని; నేరన్‌+పొమ్ము+అని పలుకంగాన్‌= సమర్భుడను కానులే అనడానికి; 
నరునకున్‌= మనుష్యుడికి; వశమె?= తరమా?; దైవము; పౌరుషము కంటెన్‌= పురుష ప్రయత్నంకంటె; ఎక్కుడు= గొప్పది. 


తాత్పర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! దైవమే సమర్థమయినది. నే నిలా నడవగలను, నడవలేనులే” అనటానికి 
మానవుడి తరమా? పురుష ప్రయత్నం కంటె దైవం గొప్పది. 


విశేషం: ధృతరాష్షుడిలో మార్పు వచ్చిందే అని సంతోషించిన విదురుడు మళ్ళీ ఇట్లా అనటానికి కారణం ధృతర్నాష్తుడి 
మాటలలో అతడికి ఒకవైపున ఉన్న అపనమ్మకమే. 


వ. అనిన, విదురునకు వైచిత్రవీర్యుం డిట్లనియె: 100 


ప్రతిపదార్థం: అనినన్‌, విదురునకున్‌, వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుడి కొడుకు ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌; 


తాత్పర్యం: అని విదురుడనగా, అతడికి ధృతరాష్టు డిట్టా అన్నాడు: 


తే. “ధర్మ పథమును, నీతి తత్త్వంబు తెరువు । నిర్మలము లగు పలుకుల నీవు నాకు 

దెలియ జెప్పితి; పరమార్థ దృష్టి యెట్టి । వాక్యముల గల్గు. జెప్పుము వాని ననఘ! 101 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా, విదురా!; ధర్మ పథమును= ధర్మ మార్గాన్నీ; నీతి తత్త్యంబు తెరువున్‌= నీతితత్త్యపు 
మార్గాన్నీ; నీవు; నాకున్‌; నిర్మలములు+అగు పలుకులన్‌= స్వచ్చములైన మాటలలో; తెలియన్‌+చెప్పితి(వి)= స్పష్టపరచినావు; 
పరమార్థ దృష్టి= పారమార్థికమైన చూపు; ఎట్టి వాక్యములన్‌+కల్లున్‌?= ఎటువంటి వాక్కులవల్ల ఏర్పడుతుంది?; వానిన్‌, 
చెప్పుము. 


తాత్సర్యం: 'పుణ్యాత్మా విదురా! నీవు నాకు ధర్మమార్గాన్నీ, నితితత్త్య మార్గాన్ని స్వచ్చములైన మాటలలో స్పష్టపరిచావు. 
ఆధ్యాత్మిక దృష్టి ఎటువంటి వాక్కులవలన ఏర్పడుతుందో వాటిని చెప్పుము.” 


సనత్సుజాతు(డు ధృతరాష్టునకు నధ్యాత్మతత్వంబు( జెప్పుట - (సం. 5-41-2) 


వ. అని యడిగిన, విదురుం డతని కిట్లనియె; “నాకు దోంచిన యన్నియు నా నేర్షినట్లు నీ కెటింగించితి; 
నత్యంత గుహ్యంబులగు నర్భంబులు పురాణుం డయ్యునుం గుమారుం డగు సనత్సుజాతుండు 
దెలుపనోపుంగాని యిట మీంద నాకుం దెలియ" దనిన ధృతరాష్తుం 'డమ్మునీంద్రుండు నా కెంతదవ్వు! నీవ 
యవియునుం జెప్పు” మనిన, 'నేను శూద్రయోని జాతుండ, వేదాంత వేద్యంబు లగు నర్దంయబులు నా 
కగోచరంబు; లమ్మహాత్ము బుద్ది నే నెటుంగుదు. దేవతలకుం దెలియనట్టివి యాతనికిం దెలియు; నతండు 
దెలుపంజాలు ననిన, ధృతరాష్తుం డతి కుతూహలుందై. 102 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 201 


ప్రతిపదార్థం: అని; అడిగినన్‌; విదురుండు; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌; నాకున్‌; తోంచిన+అన్నియున్‌= తెలిసినవన్నీ; నా 
నేర్చిన+అట్టు= నా శక్తి ననుసరించి; నీకున్‌; ఎజింగించితిన్‌= తెలిపాను; అత్యంత గుహ్యంబులు+అగు+అర్థంబులు= 
మిక్కిలి రహస్యములైన విషయాలు; పురాణుండు+అయ్యునున్‌= చాలా కాలం నాటి వాడయినా; కుమారుండు+అగు 
సనత్సుజాతుండు= యువకు(డే అయిన సనత్సుజాతుడు; తెలుపన్‌+ఓపున్‌+కాని= చెప్పగలడుకాని; ఇట మీందన్‌= ఈపైని; 
నాకున్‌; తెలియదు; అనినన్‌; ధృతరాష్టుండు; ఆ+ముని+ఇంద్రుండు= ఆ మునీశ్వరుడు; నాకున్‌; ఎంత దవ్వు= ఎంతో 
దూరం; నీవు+అ= నీవే; అవియునున్‌= అవి కూడా; చెప్పుము; అనినన్‌; నేను; శూద్రయోని జాతుండన్‌= శూద్ర (స్తీ 
సంభవుడిని; వేదాంత వేద్యంబులు+అగు+అర్థంబులు= వేదాంతుల చేతనే తెలియదగిన విషయాలు; నాకున్‌+అగోచరంబులు= 
నాకు తెలియవు; ఆ+మహాత్ముబుద్ది= ఆ మహనీయుడి హృదయం; నేను; ఎణుంగుదున్‌; దేవతలకున్‌; తెలియని+అట్టివి; 
ఆతనికిన్‌; తెలియున్‌; అతండు; తెలుపన్‌+చాలున్‌= చెప్పగలడు; అనినన్‌; ధృతర్మాష్టుండు; అతి కుతూహలుండు+ఐ= 
మిక్కిలి ఆసక్తిగలవాడయి- 


తాత్పర్యం: అని ధృతర్మాష్టుడు అడుగగా విదురుడు అతడితో ఇట్టా అన్నాడు: 'నాకు తెలిసినవన్నీ యథాశక్తి నీకు 
తెలిపాను. మిక్కిలి రహస్యాలయిన విషయాలు ఏకాలం నాటివాడో అయినా యువకుడే అగు సనత్సుజాతుడు 
చెప్పగలడు కాని ఈ పైని నాకు తెలియదు.” అంటే, ధృతరాష్ట్రుడు 'ఆ మునీశ్వరుడు నాకెంతో దవ్వు. సులభుడు 
కాడు. నీవే అవి కూడా చెప్పు.” అనగా 'నేను శూద్రుడిని. వేదాంతులకు మాత్రమే తెలియదగిన విషయాలు నాకు 
తెలియవు. ఆ మహాత్ముడి హృదయం నాకు తెలుసు. దేవతలకు కూడా తెలియని విషయాలు అతడికి తెలుసు. 
అతడు తెలుపగలడు' అనగా ధృతరాష్టుండు మిక్కిలి ఆసక్తి గలవాడయి. 


ఆ. “మనకు నిప్పు డతని( గను తెటింగెయ్యది | యగుటయును నెటుంగి ననిన, విదురు€ 
డధిక భక్తి. దలంచె నాత్మలో నాశ్రిత | వత్సలత్వ నిధి సనత్సుజాతు. 103 


ప్రతిపదార్థం: మనకున్‌; ఇప్పుడు; అతనిన్‌; కను తెజంగు+ఎయ్యది+అగుటయునున్‌= చూచే మార్గం ఏదో కూడా; 
ఎయింగన్‌+అనినన్‌= తెలియదనగా; విదురు(డు; ఆత్మలోన్‌= మనస్సులో; ఆశ్రిత వత్సలత్వ నిధిన్‌= ఆశ్రయించిన వారిమీద 
వాత్సల్యానికి ఆశ్రయమైనవాడిని; సనత్సుజాతున్‌; అధిక భక్తిన్‌= మిక్కిలి భక్తితో; తలంచెన్‌= స్మరించాడు. 


తాత్సర్యం: 'మన కిప్పుడు అతడిని చూసే మార్గం ఏదో కూడా తెలియదే” అని ధృతరాష్టు డనగా, విదురుడు 
తన మనస్సులో ఆ(శ్రితులపై వాత్సల్యానికి నిధియెన సనత్సుజాతుడిని అమితభక్తితో తలచుకొన్నాడు. 


వ. ఇట్లు దలంచుటయును, దివ్యజ్ఞాన మాననీయుండగు నమ్మునివరేణ్యుం డాక్షణంబ పొడసూపిన, విదురుం 
డతని వచ్చుట యుగ్గడించుచు, వినయంబున నతని నెదుర్కొని, దండ నమస్కారంబు లాచరించి, 
యున్నతాసనంబిడి, యర్హ్యపాద్యంబు లిచ్చి, ససంభ్రమంబుగా. బ్రత్యుత్చానంబును బ్రణామంబునుం 
జేసియున్న ధృతరాష్తు నతనికిం జూపి విదురుం డి ట్లనియె: 104 


ప్రతిపదార్థం: ఇట్టు; తలంచుటయును; దివ్యజ్ఞాన మాననీయుండు+అగు+ఆ+మునివరేణ్యుండు= ఆధ్యాత్మిక జ్ఞానం చేత 
మాన్యుడైన ఆ మునిశ్రేష్టుడు; ఆ క్షణంబు+అ= ఆ క్షణమే; పొడ+చూపినన్‌= ప్రత్యక్షంకాగా; విదురుండు; అతని వచ్చుట= 
అతని రాక; ఉగ్గడించుచున్‌= (ప్రకటిస్తూ; వినయంబునన్‌= నమ్రతతో; అతనిన్‌; ఎదుర్కొని; దండ నమస్కారంబులు+ఆచరించి= 
సాష్ట్రాంగవందనాలు చేసి; ఉన్నత+ఆసనంబు+ఇడి= ఉన్నతమైన పీఠం వేసి; అర్య పాద్యంబులు+ఇచ్చి= పూజా(ద్రవ్యాలూ; 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాదప్రక్షాళన జలమూ ఇచ్చి; స సం(బభ్రమంబుగాన్‌= వేగిరపాటుతో; (ప్రత్యుత్తానంబును= ఎదుర్కోలూ; ప్రణామంబునున్‌= 
నమస్కారమూ; చేసి+ఉన్న; ధృతరా(ష్టున్‌; అతనికిన్‌+చూపి; విదురుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్లా స్మరించగానే, ఆధ్యాత్మిక జ్ఞానంచేత మాన్యుడైన ఆ మునిశ్రేష్టుడు ఆ క్షణమే ప్రత్యక్షం కాగా, 
విదురుడు అతడి రాక ప్రకటించి, నమ్రతతో అతని కెదురేగి సాష్టాంగ నమస్కారాలు చేసి, ఉన్నత పీఠం వేసి, 
అర్హ్యపాద్యాదులిచ్చి, వేగిరపాటుతో ఎదుర్కోలూ, నమస్కారమూ చేసి ఉన్న ధృతరా(ష్టుడిని అతడికి చూపి ఇట్టా 
అన్నాడు: 
క దేవా! దేవర కృప నీ | భూవల్లభు( డమల తత్త్వ బోధకమై సౌ 

ఖ్యావహ మగు వాక్య చయము. । దా వినం గోరుటయు, మిమ్ము. దలంచితి భక్తిన్‌. 105 


ప్రతిపదార్థం: దేవా!= స్వామీ!; ఈ భూవల్లభుండు= ఈ రాజు-; ధృతరాష్ట్రుడు; దేవర కృపన్‌= తమ దయచేత; అమల 
తత్త బోధకము+ఐ= నిర్మలమైన తత్త్వాన్ని ఉపదేశించేదయి; సౌఖ్య+ఆవహము+అగు వాక్య చయమున్‌= సుఖాన్ని కలిగించే 
వాక్కుల సమూహాన్ని; తాన్‌= తాను; వినన్‌+కోరుటయును= వినగోరగా; మిమ్మున్‌; భక్తిన్‌= భక్తితో; తలంచితిన్‌= స్మరించాను. 


తాత్పర్యం: 'స్వామీ! ఈ ధృతరాష్ట్ర మహారాజు తమ దయవలన నిర్మలమైన వేదాంత తత్తాన్ని ఉపదేశించేదీ, 
సుఖాన్ని కలిగించేదీ అయిన వాక్సమూహాన్ని వినగోరడం చేత మిమ్ములను భక్తితో స్మరించాను. 


వ. మీరును గారుణ్యాతిశయంబున విజయం చేసితిరి. గురు సమాశ్రితులగు వార లెద్దాని వలన సుఖదుఃఖంబులు, 
లాభాలాభంబులు(, బ్రియద్వేషంబులు నాదిగా6 గల ద్వంద్వంబులం బడక బ్రదుకుదు? రట్టి 
పరమార్జోపదేశంబున నితనిం గృతార్జునిం గావించి రక్షింపవలయు'నని ప్రార్దించినం, బార్జివుండునుం 
దదనురూపంబు లగు నాలాపంబుల నారాధించినం బ్రసన్నుందై, సనత్సుజాతుం డధ్యాత్మ విషయంబులగు 
వివిధ వాక్యంబుల సోపాన ప్రకారంబున నంతకంతకు సూక్ష్యంబులగు నర్భంబులు సమర్దించుచు, నందు. 
బ్రజ్ఞాచక్షుండెయ్యది యేర్వడ నడిగె నది యెల్ల వివరించుచు, హృదయ పుష్మర కలితంబగు పరతత్త్వంబు 
ప్రసాదించునట్టి గూఢోక్తు లనుగ్రహించుచుండ, నెట్టకేలకు( బ్రభాతం బగుటయు, ధృతరాష్ట్ర విదురుల 
నామంత్రణంబు సేసి యద్దేవముని యంతర్జ్థానంబు నొందె; నట్టి సమయంబున. 106 


ప్రతిపదార్థం: మీరును, కారుణ్య+అతిశయంబునన్‌= దయాతిశయంతో; విజయం చేసితిరి= విచ్చేశారు; గురు సమాశ్రితులు+ 
అగు వారలు= గురువు నాశ్రయించుకొన్నవారు; ఏ+దాని వలనన్‌= దేనివలన; సుఖదుఃఖంబులున్‌; ప్రియ ద్వేషంబులున్‌; 
ఆదిగాన్‌= మొదలుగా; కల; ద్వంద్వంబులన్‌+పడక= జంటలయందు తగుల్కొనక; (బ్రదుకుదురు; అట్టి; పరమార్థశ+ 
ఉపదేశంబునన్‌= తత్త్యం ఉపదేశించడం చేత; ఇతనిన్‌; కృతార్ణునిన్‌= ధన్యుడిని; కావించి= చేసి; రక్షింపన్‌+వలయున్‌= 
కాపాడాలి; అని; ప్రార్థించినన్‌= కోరగా; పార్టివుండునున్‌= రాజు- ధృతరా(ష్టుడు కూడా; తద్‌+అనురూపంబులు+అగు+ 
ఆలాపంబులన్‌= దానికి తగిన మాటల చేత; ఆరాధించినన్‌= పూజించగా; ప్రసన్నుండు+ఐ= సంతోషించినవాడయి; 
సనత్సుజాతుండు; అధ్యాత్మ విషయంబులు+అగు వివిధ వాక్యంబులన్‌= పరమార్దానికి సంబంధించిన వివిధ వాక్కులతో; 
సోపాన ప్రకారంబునన్‌= ఒకదాని తరువాత ఒకటిగా- మెట్ల వరసను; అంతకున్‌+అంతకున్‌= (క్రమక్రమంగా; సూక్ష్మంబులు+ 
అగు+అర్థంబులు= అగోచరములైన విషయాలు; సమర్థించుచున్‌= బోధిస్తూ; అందున్‌= వాటిలో; ప్రజ్ఞా చక్షుండు= (గ్రుడ్డివాడు- 
ధృతరాష్ట్రుడు; ఎయ్యది= ఏది; ఏర్పడన్‌+అడిగెన్‌= స్పష్టపరచుమని అడిగాడో; అది+ఎల్లన్‌= అదంతా; వివరించుచున్‌= 


ఉద్యోగపర్వము అ ద్వితీయాశ్వాసము 203 
స్పష్టపరుస్తూ; హృదయ పుష్కర కలితంబు+అగు పరతత్త్యంబు= హృదయ పద్మంలో ఉన్న పరతత్త్యం; ప్రసాదించు+అట్టి= 
అనుగ్రహించే; గూఢ+ఉక్తులు+అనుగ్రహించుచున్‌+ఉండన్‌= రహస్యోక్తులు అనుగ్రహిస్తూంటే; ఎట్టకేలకున్‌= చాలసేపటికి; 
'ప్రభాతంబు= ఉదయం; అగుటయున్‌= కాగా; ధృతరాష్ట్ర విదురులన్‌; ఆమం(త్రణంబు+చేసి= వీడ్కొని; ఆ+దేవముని= ఆ 
దివ్యర్షి అంతర్జానంబున్‌+ఒందెన్‌= అదృశ్యుడయ్యాడు; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో-. 


తాత్పర్యం: మీరు కూడా దయాతిశయంతో విచ్చేశారు. గురువు నాశ్రయించుకొన్నవారు దేనివలన సుఖదుఃఖాలూ 
లాభాలాభాలూ, ప్రియద్వేషాలూ మొదలుగాగల ద్వంద్వాలలో తగుల్కొనక బ్రదుకుతారో అటువంటి తత్తోపదేశంచేత 
ఇతడిని ధన్యుడిని చేసి కాపాడాలి" అని ప్రార్థించగా, ధృతరా(ష్టుడు కూడా దానికి తగిన మాటలతో పూజించగా 
ప్రసన్నుడయి సనత్సుజాతుడు అధ్యాత్మ విషయాలైన వివిధ వాక్యాలతో ఒకదాని తరువాత ఒకటిగా- మెట్ట 
వరసను- [క్రమక్రమంగా సూక్ష్మార్థాలు సమర్ధిస్తూ, వాటిలో ధృతరా(షప్టడు స్పష్టపరచుమన్న వాటినన్నిటినీ వివరిస్తూ, 
హృదయపద్మంలో ఉన్న పరమాత్మ ప్రసాదించే రహస్య వాక్కులు అనుగ్రహిస్తూండగా, చాలాసేపటికి ప్రొద్దుపొడవగా, 
ధృతరాష్ట్ర విదురులను వీడుకొని ఆ దేవర్షి అదృశ్యుడయ్యాడు. ఆ సమయంలో. 


ప్రాతఃకాల వర్ణనము (అమూలకము) 


తే. తన కులంబునం బుట్టిన ధార్తరాష్తు । లన్నదమ్ములతో విగ్రహంబు గొనుట 

కుమ్మలించి వివర్ణత నొందినట్లు | గంది, యెంతయు. జెలు వేదె. జందురుండు. 107 
ప్రతిపదార్థం: తన కులంబునన్‌= తన వంశంలో; పుట్టిన; ధార్తర్మాష్టులు= కౌరవులు; అన్నదమ్ములతోన్‌; విగ్రహంబు+ 
కొనుటకున్‌= విరోధించటానికి; చందురుండు= చంద్రుడు; ఉమ్మలించి= దుఃఖించి; వివర్లతన్‌= కాంతిహీనతను; ఒందిన+ 
అట్టు= పొందిన విధంగా; కంది= తేజోవిీహీనుడయి; ఎంతయున్‌= మిక్కిలి; చెలువు+ఏదెన్‌= అందం కోల్పోయాడు. 


తాత్సర్యం: తన వంశంలో పుట్టిన కౌరవులు అన్నదమ్ములతో విరోధపడినందుకు చంద్రుడు దుఃఖించి కాంతిహీనతను 
పొందినవిధంగా తేజోవిహీనుడై మిక్కిలి అందం కోల్పోయాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. కౌరవులు చం[ద్రవంశోద్భవులు. ఉదయ సమయంలో చంద్రుడు పాలిపోవడం సహజం. దానికి 
ధార్తర్యాష్ష్రు లన్నదమ్ములతో విగ్రహము గొనుట హేతువు కాదు. హేతువుకాని దానిని హేతువుగా చెప్పటం చేత అలంకారం 
హేతూత్రేక్ష, 

మూలంలో ఈ సందర్భంలో (ప్రాతఃకాలవర్లన లేదు. 'తస్యాం రజన్యాం వ్యుష్ణాయాం' అని మాత్రమే మూలభారతంలో ఉన్నది. 
ఆ మాత్రపు సూచననే పురస్కరించుకుని తిక్కన ఇక్కడ (ప్రాతఃకాల వర్ణన విపులంగా చేశాడు. నీతులతోనూ, ధర్మాలతోనూ 
విసుగెత్తిన పఠితలకు ఈ ప్రకృతి వర్లన ఇంచుక చిత్తాహ్లాదాన్ని కలిగిస్తుంది. 


క కుముదములుందారు నొక్కటం । బ్రమదంబున నుండి, వాని పదవి దొలంగినం 
దమకున్‌ నిలువ(గ( దగదను । క్రమమున. జనునట్లు తారకంబులు విరిసెన్‌. 108 
ప్రతిపదార్థం: తారకంబులు= నక్షత్రాలు; కుముదంబులున్‌= (తెల్ల) కలువలూ; తారున్‌= తామూ; ఒక్కటన్‌+ఒకచోట; 


'ప్రమదంబునన్‌= సంతోషంతో; ఉండి; వాని పదవి తొలంగినన్‌= ఆ కుముదముల సంపద నశించగా; తమకున్‌; నిలువ(గన్‌+ 
చనదు+అను క్రమమునన్‌= ఉండగూడదనే న్యాయం చొప్పున; చను+అట్టు= పోయే విధంగా; విరిసెన్‌= అదృశ్యమయ్యాయి. 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కలువలూ తామూ ఒకేచోట సంతోషంతో ఉండి, ఆ కలువల సంపద నశించగానే - ఉన్నతస్థానం 
తొలగగానే - ఇంక తాము అక్కడ ఉండటం భావ్యం కాదని తొలగి పోయాయా అన్నట్లు నక్షత్రాలు అదృశ్యమయ్యాయి. 


నిశేషం: అలం: ఉటత్రేక్ష. రాత్రివేళ కలువలు వికసిస్తాయి. నక్షత్రాలు కూడా అప్పుడే మెరుస్తూంటాయి. రాత్రి నశించగానే, 
సూర్యోదయం కాగానే కలువల వికాసం నశిస్తుంది. నక్షత్రాలు కూడా సహజంగానే అదృశ్యమవుతాయి. నక్షత్రాలు అదృశ్యమవటానికి 
కలువల పదవి పోయినప్పుడు ఇంక మనం ఉండగూడదనుకొనటం హేతువు కాదు. హేతువుకాని దానిని హేతువుగా 
ఊహించటంచేత ఇక్కడ అలంకారం హేతూ(త్రేక్ష, 


ఉ. ఎత్తిన వేడ్క గంధరము లెత్తి, మొగంబులు సాంచి, చూడ్కులం 

జిత్తములన్‌ నిగిడ్డి, తమ చెందెడు నిక్కలు రోసి, యింపు ద 

ళ్కొత్తంగ నొక్కచో నొకటి నొక్కటి గాంచి, యెలర్షు కాయ్వులం 

జిత్తజుకేళిం దేలె విలసిల్లుచు జక్కనదోయి వేకువన్‌. 109 
ప్రతిపదార్థం: వేకువన్‌= తెల్లవారుజామున; జక్కన దోయి= చక్రవాక పక్షుల జంట; ఎత్తిన వేడ్కన్‌= అతిశయించిన కోరికతో; 
కంధరములు+ఎత్తి= మెడలెత్తి; మొగంబులు= ముఖాలు; చాంచి; చూడ్కులన్‌= చూపులతో; చిత్తములన్‌= మనస్సులను 
కూడా; నిగిడ్బి= (ప్రసరింపజేసి; తమ చెందెడు+ఇక్కలు రోసి= తాము వెళ్ళవలసిన స్థానాలు వెదకి; ఒక్కచోన్‌= ఒకచోట; 
ఇంపు+తళ్కొత్త(గన్‌= ఆనందం అతిశయించగా; ఒకటిన్‌+ఒక్కటి+కాంచి= ఒకదాని నొకటి చూచి; ఎలర్చు కాయ్వులన్‌= 
వికసిల్లే వలపులతో; విలసిల్లుచున్‌= (ప్రకాశిస్తూ, ఆనందిస్తూ, చిత్తజుకేళిన్‌= మన్మథ క్రీడయందు; తేలెన్‌= సుఖించాయి. 


తాత్సర్యం: తెల్లవారుజామున చక్రవాక పక్షుల జంట అతిశయించిన కోరికతో మెడలెత్తి, ముట్టెలు చాచి, 
చూపులతోపాటు మనస్సులను కూడా (ప్రసరింపజేసి, తాము చేరవలసిన స్థానాలు వెదకి, ఒకచోట ఆనందమతిశయించగా 
ఒకదానిని ఒకటి చూచి విలసిల్లుతూ ప్రకాశించే వలపులతో మన్మథకక్రీడ చేసి ఆనందించాయి. 


విశేషం: అలం: స్వభావోక్తి చ(క్రవాకపక్షుల జంట రాత్రి తెల్లవార్లూ ఒకదాని నొకటి వీడి విరహం అనుభవించి తెల్లవారుజామున 
కలిసికొంటాయని కవులు వర్షిస్తారు. పక్షుల పనులను స్వభావరమణీయంగా ఇందులో కవి వర్గించాడు కాబట్టి అలంకారం 
స్వభావోక్తి, 
మ. మును సౌరభ్యము నివ్వటిల్లం/గ, మనోమోదంబునం దేయటు ల 

లన యోలిన్‌ వెడలంగ, రేకులు సముల్లాసంబునన్‌ బింక మె 

క్క నయంబెక్కుచు, గద్దె పొం దెడలి వీకం గేసరంబుల్‌ గడ 

ల్కొనం దోడ్డో మధు వుచ్చి, పేరెలమి( బొల్పుం జెందె నంభోజముల్‌. 110 
ప్రతిపదార్థం: అంభోజముల్‌= పద్మాలు; మును= ముందు; సౌరభ్యము= పరిమళం; నివ్వటిల్ల(గన్‌= వ్యాపించగా; తేయులు= 
తుమ్మెదలు; మనస్‌()+మోదంబునన్‌= మనస్సంతోషంతో; అల్లన= మెల్లగా; ఓలిన్‌= (క్రమంగా; వెడలంగన్‌= బయలుదేరగా; 
రేకులు= పూవురేకులు; సముల్లాసంబునన్‌= వికాసంతో; బింకము+ఎక్కన్‌= పైకి లేవగా- విచ్చుకోగా; నయంబు+ఎక్కుచున్‌= 
అంద మతిశయిస్తూ; కేసరంబుల్‌= అకరువులు; గద్దె పొందు+ఎడలి= దుద్దునుండి వీడి; వీ(కన్‌= విజ్బంభణంతో; కడల్కొనన్‌= 
వ్యాపించగా; తోడ్లోన్‌= వెనువెంటనే; మధువు+ఉచ్చి= తేనె పైకి వచ్చి; పేరు+ఎలమిన్‌= అధిక వికాసంతో- సంపూర్ణ వికాసంతో; 
పొల్పున్‌+చెందెన్‌= అందగించాయి. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 205 


తాత్పర్యం: పద్మాలు ముందుగా పరిమళం వ్యాపించగా, తుమ్మెదలు దానికి మనస్సంతోషంతో మెల్లగా (క్రమంగా 
వాటి దగ్గరకు బయలుదేరగా, రేకులు మంచి వికాసంతో విచ్చుకోగా, అందమతిశయిస్తూ, అకరువులు దుద్దునుండి 
వీడి విజ్బంభణంతో వ్యాపించగా, వెనువెంటనే తేనె పైకి వచ్చి, సంపూర్ణ వికాసంతో అందగించాయి. 


విశేషం: అలం: స్వభావోక్తి. ఇందులో ఉదయ సమయంలో పద్మాల వికసన క్రమాన్ని స్వభావసుందరంగా కవి వర్షించాడు 
కాబట్టి అలంకారం స్వభావోక్తి. మనోమోదంబునన్‌.... వెడలంగ .... పద్మాలు వికసించకుండానే వాటి పరిమళం ముందు 
వ్యాపిస్తుంది. దానికి ఆకృష్ణములై తుమ్మెదలు (క్రమక్రమంగా వాటిదరికి వెడతాయి. గద్దె పొందెడలి - కేసరాలు మొగ్గగా 
ఉన్నప్పుడు దుద్దునంటిపెట్టుకుని ఉంటాయి. పువ్వు వికసించగానే అవి దాని నుంచి విడివడుతాయి. (గ్రద్దె- అనే పాఠం అన్ని 
ప్రతులలోనూ ఉంది. కాని ఆ పదం సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేదు. అందులో 'గద్దె' అని ఉన్నది. అందుచేత అదే 
గ్రహించబడింది. తోడ్లో మధువుచ్చి - పువ్వు వికసించిందే తడవుగా అందులో నుండి మకరందంపైకి పొరలుతుంది. 


చ. వెడవెడ నిద్రవొంది కనువిచ్చిన పాంథులమీంద దాడి వోం 
దడంబడ నొండొరుం బిలుచు దర్శకు పంపు బలంబులోని య 
ల్కుడు కరణిం జెలంగె శుక కోకిల భృంగతతుల్‌ వనంబులం 
దెడనెడం బల్కం గూయ, సొగియింప(గ మైైయంగ6 దద్విరావముల్‌. 111 


ప్రతిపదార్థం: వనంబులందున్‌= తోటలలో; శుక కోకిల భృంగ తతుల్‌= చిలుకల, కోకిలల, తుమ్మెదల సమూహాలు; 
ఎడనెడన్‌= అప్పుడప్పుడు; పల్కన్‌= పలుకగానూ; కూయన్‌= కూయగానూ; సొగియింపంగన్‌ మైయంగన్‌= సుఖించేటట్లు 
రొదచేయగానూ; తద్‌ విరావముల్‌= వాటి వాటి ధ్వనులు; వెడవెడ= మిక్కిలి అల్పంగా; నిద్ర+పొంది= నిద్రపోయి; కనువిచ్చిన= 
కళ్ళు తెరిచిన; పాంథుల మీందన్‌= విరహుల పైకి; దాడి+పోన్‌= దండెత్తేటప్పుడు; తడంబడన్‌= తొట్రుపడేటట్టు; ఒండొరున్‌= 
పరస్పరం; పిలుచు= పిలిచే; దర్చకు పంపు బలంబులోని+అల్కుడు కరణిన్‌= మన్మథుడు పంపే సైన్యంలోని ధ్వనివలె; 
చెలంగెన్‌= మోగాయి- ఒప్పాయి. 


తాత్సర్యం: తోటలలో చిలుకలూ, కోకిలలూ, తుమ్మెదలూ అప్పుడప్పుడు పలుకుతున్నాయి, కూస్తున్నాయి, సుఖం 
కలిగేటట్టు రొద చేస్తున్నాయి. ఆ ధ్వనులు ఎట్లా ఉన్నాయంటే- ఇంచుక నిద్రపోయి కళ్ళు తెరిచిన విరహుల మీదికి 
తన బలగాన్ని పంపితే, అందులోని పరివారం వాళ్లమీదకు పోయేటప్పుడు తొట్రుపాటుతో పరస్పరం పిలుచుకుంటూ 
చేసే చప్పుడువలె ఒప్పుతున్నాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష. విరహులకు రాత్రి నిద్రపట్టలేదు. తెలతెలవారుతూందనగా కొంచెం కన్నుమూశారు. తెల్లవారగానే 
కళ్ళు తెరిచారు. అప్పుడు వాళ్ల పైకి మన్మథుడు తన బలగాన్ని పంపాడు. అతడి బలగం చిలుకలూ, కోకిలలూ, తుమ్మెదలూ. 
అవి 'మన ప్రభువు ఆజ్ఞ అయింది. ఇంక ఏమాత్రమూ ఆలస్యం చేయగూడదు. విరహుల మీదకు పోదాం రండి అని 
తొట్రుపాటుతో ఒకళ్ళ నొకళ్ళు పిలుస్తున్నాయా అన్నట్టుగా పలుకుతున్నాయి, కూస్తున్నాయి, రొద చేస్తున్నాయి. అవి అప్పుడు 
చేసే చప్పుడులా అన్నట్టుగా ఉన్నాయి వనంలో చిలుకలూ, కోకిలలూ, తుమ్మెదలూ పలికే పలుకుల, కూసే కూతల, చేసే 
రొదల చప్పుడులు. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


పద్మపరాగంబు( బర(గించు నరుణోద | యంబు కాంతికి. జెలువంబు మిగుల, 
బరువంబు దప్పిన విరుల రాలుచు€ దరు । చయము చుక్కలు లేని చదల. జెనయ, 
నరవిరి నెత్తాని నడరించు నున్నిద్ర । విట వీటి సౌరభవితతి వొదల, 

నెలంత చీరిన యెజకల నెటిం దీర్చు జ। క్కవలు చందోయి కేకట యొనర్ప. 


ఆ. వెలరువాటు దీవియల నల్లనల్లార్జు | సోర్టగండ్లయందు. జొచ్చి సుడిసి, 
తిరిగి వేగుంబోక తెమ్మెర లెలదీ(గ । కొనల వంక లొత్తు, ననల( బ్రోచు. 112 


ప్రతిపదార్థం: వేగుంబోక తెమ్మెరలు= తెల్లవారుజామునందలి పిల్లగాలులు; తిరిగి= సంచరించి; అరుణ+ఉదయంబు 
కాంతికిన్‌= సూర్యోదయపు కాంతికి; చెలువంబు= అందం; మిగులన్‌= అతిశయించగా; పద్మ పరాగంబున్‌= తామర 
పుప్పొడిని; పరంగించున్‌= వ్యాపింపజేస్తుంది; తరు చయము= చెట్ల సమూహం; చుక్కలు లేని చదలన్‌= నక్షత్రాలు లేని 
ఆకాశాన్ని; చెనయన్‌= పోలేటట్టు; పరువంబు+తప్పిన విరులన్‌= పక్వస్థితి నతిక్రమించిన పువ్వులను; రాలుచున్‌= రాలగొట్టుతుంది; 
ఉన్నిద్ర విట వీటిన్‌= నిద్రలేని విటుల వీటి యొక్క (ప్రదేశంయొక్క; సౌరభ వితతి= పరిమళాల సమూహం; పొదలన్‌= 
అతిశయించేటట్టు; అర విరి నెజ+తావి= సగం విచ్చిన పూల పరిమళాన్ని; అడరించున్‌= వ్యాపింపజేస్తుంది; జక్కవలు= 
చ(క్రవాకపక్షులు; చెన్ను+తొవలకున్‌= ఎర్ర కలువల కొరకు; ఏకట+ఒనర్సన్‌= అభిలాష చేయగా- అపేక్షించగా; నెలత= ఆడు 
జక్కవ- చ(క్రవాకి; చీరిన+ఎణుకల= చీలిన రెక్కల యొక్క; నెణిన్‌= చిక్కును; తీర్చున్‌= సరిచేస్తుంది; సోర్ల గండ్డ యందున్‌= 
కిటికీలలో; చొచ్చి= (ప్రవేశించి; సుడిసి= చుట్టుకొని; వెలరు+పాణు= వెలవెల పోయే; దీవియలన్‌= దీపాలను; అల్లన్‌= మెల్లగా; 
అల్ల్హార్చున్‌= చలింపజేస్తుంది; ఎలదీ(గ కొనల వంకలు= లేదీగల చివరల వంకరలు; ఒత్తున్‌= సరిచేస్తుంది; ననలన్‌= పువ్వుల్ని; 
ప్రోచున్‌= పెంచుతుంది. 


తాత్పర్యం: తెల్లవారుజామున వీచే గాలి సంచరిస్తూ సూర్యోదయపు కాంతికి అందం అతిశయించేటట్టు తామర 
పుప్పొడిని ఎగురగొట్టుతుంది. చెట్ల సమూహం నక్షత్ర రహితమైన ఆకాశాన్ని పోలేటట్టు వాడిపోయిన పువ్వులను 
రాలగొట్టుతుంది. నిద్రలేని విటుల (ప్రదేశంలో పరిమళాలు అతిశయించేటట్టు సగం విచ్చిన పూల సువాసనను 
వ్యాపింపచేస్తుంది. చక్రవాక పక్షులు ఎర్ర కలువల కొరకు అభిలషించగా చక్రవాకి చీలిన రెక్కల చిక్కు సరిచేస్తుంది. 
కిటికీలను చుట్టి వచ్చి వెలవెలపోయే దీపాలను మెల్లగా చలింపచేస్తుంది. లేదీగ కొసల వంకరలను తీరుస్తుంది. 
పువ్వులను పంచుతుంది. 


విశేషం: అలం: స్వభావోక్తి, ఉపమ. గాలి వీచే విధాన్ని కవి స్వభావరమణీ యంగా వర్ణించాడు కాబట్టి అలంకారం స్వభావోక్తి, 
అరుణోదయం కాంతి ఎరుపు. పద్మరాగం కూడా ఎరుపే. అందుచేతనే చెలువం మిగలటం. పూలు రాలిపోతే చెట్టు 
చుక్కలులేని ఆకాశంవలె ఉంటాయి. అలంకారం ఉపమ. విటులు పరిమళద్రవ్యాలు పూసికొని” (సెంట్లు మొదలైనవి) 
గుమగుమలాడుతుంటారు. వాళ్ళ వలన ఆ వీడంతా పరిమళిస్తుంది. పూల నెత్తావితో ఆ వీడు మరింత పరిమళిస్తుంది. 
తెల్లవారుజామున సూర్యుడి వెలుగువలన దీపాలు వెలవెలపోతాయి. కిటికీలలో వీచేగాలి వాటిని అల్లల్లాడిస్తుంది. 


ఆ. అంత నుదయశైల మను నశోకద్రుమ | సమితియందు. గాంతి చారుభంగి 
నెటియ విరిసి తొలుత నెగసిన యుజ్ఞ్వుల । స్తబక మనగ బద్మసఖుండు వొడిచె. 113 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 207 
ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట - తెల్లవారిన తరువాత; ఉదయ శైలము+అను+అశోక ద్రుమ సమితి+అందున్‌= 
తూర్పుకొండ అనే అశోక వృక్షాల సమూహంలో; కాంతి; చారు భంగిన్‌= మనోహరమైన విధంగా; నెణయన్‌= నిండగా; విరిసి= 


పూసి; తొలుతన్‌= మొదటిసారి; నెగసిన+ఉజ్ఞల స్తబకము+అన(గన్‌= బయల్వెడలిన (ప్రకాశించే పూలగుత్తియో అనేటట్టు; 
పద్మసఖుండు= పద్మబాంధవుడు-సూర్యుడు; పొడిచెన్‌= ఉదయించాడు. 


తాత్సర్యం: అప్పుడు తూర్పుకొండ అనే అశోక వృక్ష సమూహంలో కాంతి మనోహరంగా వ్యాపించగా పూసి 
మొదటిసారిగా బయల్వెడలిన ప్రకాశించే పూలగుత్తియా అనేటట్టు సూర్యుడు ఉదయించాడు. 


విశేషం: అలం: రూపకం. ఉదయశైలమే అశోకద్రుమ సమితి. పద్మసఖుడే ఉజ్జ్వలస్తబకం - రూపకం. తదను ప్రాణితమైన 
ఉత్రేక్ష. సూర్యబింబం ఎరుపు. అశోకపుష్ప స్తబకం కూడా ఎరుపే. పుష్పస్తబకం గుండ్రన. సూర్యబింబం కూడా గుండ్రనిదే. 
అంచేత పోలిక సరిపోయింది. తొలుత- సూర్యు డొక్కడే అందుచేత పుష్పస్తబకం కూడా ఒక్కటే. మరి పూయవు. స్తబకమూ, 
సూర్యబింబమూ రెండూ ఉజ్ఞ్వలాలే. అశోకద్రుమ సమితి అనటం కొండతో పోలికకు. 


సీ, ఉర్వీధరంబుల నొప్పెడు జేవుజుం । జటుల కాంతికి నును మెటుంగు వెట్టి, 
ధరణీజ గుల్మ లతా వితానము పల్ల | వములకు( గట్టెట్ఞ వన్నె యొసంగి, 
యరుణాంబుజంబుల యంతర్దళంబుల | తళతళలకు జిగి దళము కొల్పి, 
చక్రవాకద్వయ సంతతి యెఅకల । కొమరారు కెంజాయ గ్రొత్తసేసి, 


ఆ. తనదు బాలబింబ మనుపమేయప్రభా | పటల జటిల గగనభాగ మగుచు 
నుల్లసిల్లి, జగము లెల్లను విలసిల్లం । బూర్వశిఖరిమీంద. బొడిచె నినుండు. 114 


ప్రతిపదార్థం: ఉర్వీధరంబులన్‌= కొండలందు; ఒప్పెడు= ఒప్పే; జేవుణు+చణుల కాంతికిన్‌= జేవురు రంగు చరియల 
కాంతికి; నును మెజుంగు+పెట్టి= ఇంచుక మెరుగుపెట్టి; ధరణీజ గుల్మ లతా వితానము పల్లవములకున్‌= చెట్టయొక్కయు, 
పొదలయొక్కయు, తీగల యొక్కయు సమూహం యొక్క చివురులకు; కడు+ఎజ్జ వన్నెశఒసంగి= మిక్కిలి ఎరుపురంగు 
కలిగించి; అరుణ+అంబుజంబుల= ఎ([ర్రతామరలయొక్క; అంతర్హళంబుల తళతళలకు= లోపలి రేకుల తళతళమనే కాంతులకు; 
బిగిన్‌= మెణుగుదనాన్ని; దళము+కొల్సి= అధికం చేసి; చక్రవాక ద్వయ సంతతి ఎణకల= చక్రవాక పక్షుల జంటల సమూహం 
యొక్క రెక్కల యొక్క; కొమరు+ఆరు= అందగించే; కెంపు+చాయన్‌= ఎగ్రటి కాంతిని; (క్రొత్త+-చేసి= అపూర్వం చేసి; తనదు 
బాల బింబము= తన యొక్క లేతబింబం; అనుపమేయ (ప్రభా పటల జటిల గగన భాగము+అగుచున్‌= సాటిలేని కాంతుల 
యొక్క సమూహంచేత క్రిక్కిరిసిన ఆకాశ (ప్రదేశం కలది అవుతూ; ఉల్లసిల్లి= ప్రకాశించి; జగములు+ఎల్లను= లోకాలన్నీ; 
విలసిల్లన్‌= (ప్రకాశించగా; ఇనుండు= సూర్యుడు; పూర్వ శిఖరి మీందన్‌= తూర్పు కొండపై; పొడిచెన్‌= ఉదయించాడు. 


తాత్సర్యం: కొండలలో ఒప్పే జేవురురంగు చరియల ఎధ్రటి కాంతికి ఇంచుక మెరుగు పెట్టి, చెట్ల, పొదల, తీగల 
సమూహాల చిగుళ్లకు మిక్కిలి ఎరుపు వన్నె కలిగించి, ఎర్ర తామరల లోపలి రేకుల తళతళలాడే కాంతిని 
అతిశయింపజేసి, చక్రవాక పక్షుల జంటల సమూహపు రెక్కల మనోహరమైన ఎర్రటి కాంతిని అపూర్వం చేసి, 
తన లేత బింబం ఆకాశ (ప్రదేశాన్ని సాటిలేని కాంతి పుంజంతో క్రిక్కిరిసినదిగా చేస్తూ ఒప్పగా, లోకాలన్నీ 
ప్రకాశించేటట్లు సూర్యుడు ఉదయ పర్వతం మీద ఉదయించాడు. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: స్వభావోక్తి కొండ చరియలు సహజంగానే జేవురురంగు కలిగి ఉంటాయి. ఉదయ సూర్యుడి కాంతి వాటి 

కింకా ఇంచుక మెరుగు పెడుతుంది. చివుళ్ళ కాంతి సహజంగానే ఎరుపు. సూర్యకాంతి దాని నింకా ఎర్రగా చేస్తున్నది. ఎర్ర 

తామరల లోపలి రేకులు తళతళలాడుతూంటాయి. ఆ తళతళలను మరింత సాంద్రం చేస్తున్నది సూర్యబింబం. చక్రవాక 
మిథునాల రెక్కలకు ఎర్రటి కాంతిని అపూర్వంగా కలిగిస్తున్నాడు సూర్యుడు. 

వ. ఇట్లు సూర్యోదయం బగుటయు, ధృతరాష్తుండు తత్కాలోచితాచారంబులు నిర్వర్తించి, తగు తెబింగున 
నలంకృతుం డయి, యాస్థానమండపంబున కరిగి పేరోలగం బిచ్చిన(, గుంభ సంభవ కృప కృతవర్మాశ్వత్థామ 
కర్ణాదు లగు దొరలును, భీష్మ విదుర బాహ్లిక సోమదత్త భూరిశ్రవః ప్రభృతులగు బంధుజనులును, దుర్యోధన 
దుశ్శాసన ప్రముఖులగు కుమారులును లోనుగా6 గల సమస్త పరిజనంబులును వచ్చి బలసియుండి; 
రయ్యవసరంబున సంజయుండు వచ్చి వాకిట నిలిచి పణిహారుల వలన దన్నెటింగించి పుచ్చి చొచ్చి, సముచిత 
ప్రదేశంబునం గూర్చుండి, తన మాటలు వినుటకు. జిడిముడిపడుచున్న కొలువు. గలయం గనుంగొని 
యిట్లనియె. 115 

ప్రతిపదార్థం: ఇట్లు; సూర్య+ఉదయంబు+అగుటయున్‌= సూర్యోదయం కాగా; ధృతరాష్టుండు; తద్‌+కాల+ఉచిత+ఆచారంబులు= 

ఆ సమయానికి తగిన పనులు; నిర్వర్తించి= చేసి; తగు తెజంగునన్‌= తగిన విధంగా; అలంకృతుండు+అయి= 

అలంకరించబడిన వాడై; ఆస్థాన మండపంబునకున్‌+అరిగి= సభా మందిరానికి వెళ్ళి; పేరు+ఓలగంబు+ఇచ్చినన్‌= నిండు సభ 

తీర్చగా; కుంభసంభవ కృప కృతవర్మ+అశ్యృత్త్సామ కర్ల+ఆదులు+అగు దొరలును= (ద్రోణుడూ, కృపుడూ, కృతవర్మా 
అశృత్తామా, కర్గుడూ మొదలైన నాయకులునూ; భీష్మ విదుర బాహ్లిక సోమదత్త భూరి శ్రవస్‌+(ప్రభృతులు+అగు బంధు 
జనులును= భీష్ముడూ, విదురుడూ, బాహ్హికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ మొదలుగాగల చుట్టాలునూ; దుర్యోధన 
దుళశ్ళాసన (ప్రముఖులు+అగు కుమారులును= దుర్యోధనుడూ, దుశ్శాసనుడు మొదలైన కుమారులునూ; లోనుగాన్‌+కల 

సమస్త పరిజనులును= మొదలుగాగల ఎల్ల పరివారమూ; వచ్చి; బలసి+ఉండిరి= కూడి ఉన్నారు; ఆ+అవసరంబునన్‌= ఆ 

సమయంలో; సంజయుండు; వచ్చి; వాకిటన్‌= ద్యారం దగ్గర; నిలిచి; పణిహారుల వలనన్‌= ద్యారపాలకుల చేత; తన్నున్‌+ 

ఎటీంగించి పుచ్చి= తన రాక తెలియజేసి; చొచ్చి= (ప్రవేశించి; సముచిత ప్రదేశంబునన్‌= తగిన స్థానంలో; కూర్చుండి; తన 
మాటలన్‌ వినుటకున్‌; చిడిముడి పడుచున్‌+ఉన్న= వేగిరపడుతున్న; కొలువున్‌= సభను; కలయన్‌+కనుంగొని= అంతటా 
చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఇట్లా సూర్యోదయం కాగా ధృతరాష్టుడు ఆ సమయానికి తగిన పనులు చేసి, తగిన విధంగా 
అలంకరించుకొని, సభాస్ట్రానానికి వెళ్ళి నిండుసభ తీర్చగా, ద్రోణుడూ, కృపుడూ, కృతవర్మా, అశ్వత్థామా మొదలగు 
నాయకులూ, భీష్ముడూ, విదురుడూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ మొదలైన బంధువులూ, దుర్యోధనుడూ, 
దుళ్ళాసనుడూ మొదలగు కుమారులూ, ఇంకా ఉన్న ఎల్ల పరిజనులూ వచ్చి పరివేష్టించారు. ఆ సమయంలో 
సంజయుడు వచ్చి దారం దగ్గర నిలిచి ద్యారపాలకుల చేత తన రాక తెలిపి ప్రవేశించి తగిన స్థానంలో కూర్చుండి, 
తన మాటలు వినటానికి తొందరపడుతున్న సభను అన్ని వైపులా చూచి ఇట్లా అన్నాడు. 


సంజయుడు ధృతరాష్టునితో బాండవుల తెజంగు సెప్పుట (సం. 5-46-15) 


తే. 'పాండురాజ తనూజులపాలి కర్ణి । నిమ్మహారాజు పనుపంగ నేంగి ధర్మ 
పుత్తు( గాంచితి; నాతండు మైత్రి మెజియం । గౌరవుల సేమ మెల్లం బేర్వేర నడిగి. 116 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 209 
ప్రతిపదార్థం: పాండురాజు తనూజుల పాలికిన్‌= పాండురాజు కొడుకుల వద్దకు; అర్జిన్‌= కోరికతో; ఈ+మహారాజు 
పనుపంగన్‌= ఈ ధృతరాష్ట్ర మహారాజు; పంపగా; ఏ(గి= వెళ్ళి; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; కాంచితిన్‌= చూచాను; ఆతండు; 
మైత్రి మెజయన్‌= స్నేహం (ప్రకాశించగా- ఒప్పుగా; కౌరవుల సేమము+ఎల్లన్‌= కౌరవుల క్షేమం అంతా; పేర్వేరన్‌= పేరుపేరునా; 
అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: “పాండవుల వద్దకు ఈ ధృతరాష్ట్ర మహారాజు పంపగా వెళ్ళి ధర్మరాజును చూచాను. అతడు చెలిమి 
ఒప్పగా కౌరవుల యోగక్షేమాలను గురించి పేరుపేరునా అడిగాడు. 


వ, మలియు( దగువారల నెల్ల నయ్ర్యై యుచితవిధిం బ్రణామంబున, వినయంబున, బాంధవంబున, 
మిత్రభావంబున, వాత్సల్యంబునం బ్రసాదంబున నాదరించె; నేనును భూనాథుండు గటిపిన తెటింగున 
గొటింత లేకుండ బంధుత్వంబునకు వలయు మాటలాడితి(; బదంపడి కార్యంబు ప్రసంగించి నా యాడిన 
మాటలకు నయ్యుధిష్టిరుండు పలికిన వచనంబు లింత యొప్పునే? యని యగ్గించిన, ధృతరాష్తుం డవహి 
తుండై యడుగం దా నయ్యుధిష్టిరునకుం జెప్పిన భంగులు, నతండు వానికి నెల్ల నుత్తరం బిచ్చిన తెజంగును 
నెలింగించి, ధృతరాష్తునకుం, బితామహునకు, దుర్యోధనునకుం గ్రమంబున వారివారితో నాడుమని 
నియమించిన చందంబులు ధర్మనందను పలుకుల పరిపాటిం దేటపడం జెప్పి సూతసూనుండు వెండియు 
నిట్లనియె. 117 


ప్రతిపదార్థం: మజియున్‌, తగు వారలన్‌+ఎల్లన్‌= తగువారినందరినీ, ఆ+ఆ=ఆయా; ఉచిత విధిన్‌= తగిన విధంగా; 
ప్రణామంబునన్‌= నమస్కారంతో; వినయంబునన్‌= నమ్రతతో; బాంధవంబునన్‌= చుట్టరికంతో; మిత్ర భావంబునన్‌= 
స్నేహభావంతో; వాత్సల్యంబునన్‌= ప్రేమతో; (ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; ఆదరించెన్‌= సంభావించాడు; ఏనును= 
నేనును; భూనాథుండు= రాజు ధృతరాష్టుండు; కజపిన తెజంగునన్‌= బోధించిన విధంగా; కొణంత లేక+ఉండన్‌= లోపం 
లేకుండా; బంధుత్వంబునకున్‌= చుట్టరికానికి; వలయు మాటలు+ఆడితిన్‌= అవసరమైన పలుకులు పలికాను; పదంపడి= 
పిమ్మట; కార్యంబు (ప్రసంగించి= వచ్చిన పనిని (ప్రస్తావించి; నా+ఆడిన మాటలకున్‌= నేను పలికిన పలుకులకు; 
ఆ+యుధిష్టరుండు= ఆ ధర్మరాజు; పలికిన వచనంబులు= పలికిన పలుకులు; ఇంత+ఒప్పునే!= ఎంత బాగున్నాయి!; అని; 
అగ్గించినన్‌= పొగడగా; ధృతర్నాష్టుండు; అవహితుండు+ఐ+అడుగన్‌= సావధానుడై అడుగగా; తాను; ఆ+యుధిష్టిరునకున్‌= 
ఆ ధర్మరాజుకు; చెప్పిన భంగులున్‌= చెప్పిన తెజగులూ; అతండు; వానికిన్‌+ఎల్లన్‌= వాటి కన్నింటికీ; ఉత్తరంబు+ఇచ్చిన 
తెజంగునున్‌= సమాధానం చెప్పిన విధమూ; ఎటింగించి= తెలిపి; ధృతరా(ష్టునకున్‌; పితామహునకున్‌= తాతకు- భీష్ముడికి; 
దుర్యోధనునకున్‌; (క్రమంబునన్‌= వరుసగా; వారి వారితోన్‌; ఆడుము+అని= చెప్పుమని; నియమించిన చందంబులున్‌= 
విధించిన విధములూ; ధర్మనందను పలుకుల పరిపాటిన్‌= ధర్మరాజు మాటల (క్రమమూ; తేటపడన్‌+చెప్పి= స్పష్టపడేటట్టు 
చెప్పి; సూతసూనుండు= సంజయుడు; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇంకా తగువారినందరినీ ఆయా వారికి తగిన రీతిని నమస్కారమూ, వినయమూ, బంధుత్వమూ, 
స్నేహభావమూ, వాత్సల్యమూ, అను[గ్రహమూ నెరపి ఆదరించాడు. నేను కూడా రాజు బోధించిన విధంగా లోపం 
లేకుండా బంధుత్వానికి అవసరమైన రీతిగా పలికాను. పిమ్మట, వచ్చిన పనిని ప్రస్తావించి నేను పలికిన పలుకులకు 
ఆ ధర్మరాజు పలికిన పలుకులు ఎంత బాగున్నాయి!” అని పొగడగా, ధృతరాష్ట్రుడు సావధానుడై అడుగగా, తాను 
ఆ ధర్మరాజుతో అన్న మాటలూ, అతడు వాటి కన్నింటికీ సమాధానం చెప్పిన విధమూ తెలిపి, ధృతర్యాష్ట్రుడికీ, 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడికీ, దుర్యోధనుడికీ క్రమంగా వారి వారితో చెప్పుమని చెప్పిన రీతులు ధర్మరాజు మాటల [క్రమంలో స్పష్ట 
పడేటట్లు చెప్పి సంజయుడు ఇంకా ఇట్లా అన్నాడు: 


తే. “ఏ నుపప్లావ్య పురమున కే(గి తొలుత । వాసుదేవార్డునులం గంటి; వారు నీతి 
పథము దప్పని మాటలు బలిమి దోంచు । నట్లుగా నాడి; రవి వినుం డాదరించి.” 118 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఉపప్పావ్య పురమునకున్‌; ఏంగి; తొలుతన్‌= మొదట; వాసుదేవ+అర్జునులన్‌= కృష్ణుడిని, 
అర్జునుడినీ; కంటిన్‌= చూచాను; వారు; నీతి పథము+తప్పని మాటలు= నీతి మార్గం అతి(క్రమించని మాటలు; బలిమిన్‌= 
విధిగా; తోయ+అట్టు+కాన్‌= స్ఫురించే విధంగా; ఆడిరి= పలికారు; అవి; ఆదరించి వినుండు= ఆదరంతో వినండి. 


తాత్పర్యం: 'నేను ఉపవ్హావ్యపురానికి వెళ్ళి మొదట కృష్ణార్ణునులను చూచాను. వారు నీతిమారం తప్పని మాటలు 
భా ౬౯౦౫ "వ 
విధిగా తోచేటట్టు పలికారు. వాటిని సాదరంగా వినండి.” 


విశేషం: ఉపప్పావ్య నగరంలో సంజయుడు మొదట దర్శించింది వాసుదేవార్డునులను. వాసుదేవుడిని దర్శించబోగా అక్కడ 
అర్జునుడు అతడి వెంట అంటిపెట్టుకొని ఉన్నాడు. నరనారాయణ మైత్రిని ముమ్మూర్తుల ఈ పుట్టుకలో వారిద్దరు 
ప్రదర్శించారు. వారిద్దరూ నీతియుక్తంగా పలికారని చెప్పటంవలన వారు కుటిల నీతిని ప్రదర్శించలేదని భావం. (సంపా.) 


వ. అనిన విని ధృతరాష్తుం 'డవ్వాసుదేవు చిత్తం బె? ట్లతం దేమనియె?' నని యడిగిన, నతనికి సంజయుం 
డిట్లనియె: 119 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధృతరాష్టుండు; ఆ+వాసుదేవు చిత్తంబు+ఎట్టు= ఆ కృష్ణుడి మనస్సు ఎట్టా ఉన్నది?; అతండు; 
ఏమి+అనియెన్‌; అని+అడిగినన్‌; అతనికిన్‌; సంజయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని ధృతరాష్టుడు “ఆ కృష్ణుడి మనస్సు ఎట్లా ఉన్నది? అత డే మన్నాడు?” అని అడుగగా, 
అతడితో సంజయుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: కృష్ణార్ణునులలో వాసుదేవుడి హృదయమేమిటి? అతడి మాటల తీరేమి?టని ధృతరాష్ట్రుడు (గ్రుచ్చి (గ్రుచ్చి అడిగాడు. 
పాండవుల బుద్దిశక్తితోపాటు ఆత్మశక్తికూడ శ్రీకృష్ణుడే. అతడి మాటను వారందరు శిరసా వహిస్తారు. అర్జునుడు ధర్మజుడి 
తమ్ముడు. అన్న మాట దాటని వాడు. వాసుదేవుడిమాట దైవాజ్ఞగా భావించేవాడు. అందువలన శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని 
ధృతరాష్ట్ర డడిగాడు. అతడి మాటలలో అతడి హృదయం ్రతిఫలిస్తుందా? అని ప్రత్యేకించి అడగటం ధృతరాష్టుడి నైజం. 
తాను మనసుకూ, మాటకూ పొంతన లేనివాడు కావటంచేత లోకమంతా తన వలెనే ఉంటుందని భావిస్తాడు. ఏమైనా 
ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడి రాజనీతిజ్ఞతమీద గౌరవ (ప్రపత్తులకన్నా భయసందేహాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. (సంపా.) 
ఉ. “తానును సత్యభామయును ద్రౌపదియున్‌ నరుండున్‌ రహస్యగో 

ష్టీ నిరతాత్ము(డై సుతులు. జేరని చెందని యట్టిచోటం గాం 

తానివహంబు గొల్వ! బ్రమదస్థితి నుండియు బిల్వంబంచె న 

న్నా నలినోదరుండు; హృదయంబున నీ దెస కూర్మియెట్టిదో? 120 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 211 
ప్రతిపదార్థం: ఆ నలిన+ఉదరుండు= ఆ పద్మనాభుడు- శ్రీకృష్ణుడు; తానును; సత్యభామయునున్‌; (ద్రౌపదియున్‌; 
నరు(డున్‌= అర్జునుడూ; రహస్య గోష్టీ నిరత+ఆత్ముడు+ఐ= రహస్య సంభాషణలో ఆసక్తిగల మనస్సు కలవాడయి; 
సుతులున్‌= కొడుకులు కూడా; చేరని చెందని+అట్టి చోటన్‌= దగ్గరకు రానటువంటి చోట; కాంతా నివహంబు= భార్యల 
సమూహం; కొల్వన్‌= సేవిస్తూండగా; ప్రమద స్థితిన్‌+ఉండియున్‌= ఆనందస్థితిలో ఉండి కూడా; నన్నున్‌; పిల్వన్‌+పంచెన్‌= 
పిలిపించాడు; హృదయంబునన్‌= అతడి హృదయంలో; నీ దెస కూర్మి= నీ మీది (పేమ; ఎట్టిదో= ఎటువంటిదో (ఎంత 
గొప్పదో). 


తాత్సర్యం: 'ఆ శ్రీకృష్ణుడూ తనూ, సత్యభామా, (ద్రౌపదీ, అర్జునుడూ రహస్య సంభాషణలు గావించే కోరిక కలవాడై 
కొడుకులు కూడా సమీపించని చోట, భార్యలు కొలుస్తూండగా, ఆనందంగా ఉండి కూడా నన్ను పిలిపించాడు. 
ఆతడి హృదయంలో నీమీద ఎంత (ప్రేమో! 


విశేషం: శ్రీకృష్ణుడు ధృతరాష్టుడిమీద గల అపారమైన ఆదరగౌరవాలను అతడి దూతను గౌరవించటం ద్యారా (ప్రకటించాడు. 
అంతఃపురంలో కాంతలతో, అర్జునుడితో కలిసి ముచ్చటలాడుతున్న రహస్య సమావేశమది. కొడుకులకే అందులోనికి (ప్రవేశం 
లేదు. కాని, సంజయుడికి దర్శన మిచ్చాడు. అది తన మీది అభిమానం కాదనీ, ధృతరాష్ట్రుడి మీది ప్రేమ అనీ సంజయుడు 
వ్యాఖ్యానించాడు. శ్రీకృష్ణుడి వర్తనం రెండంచులున్న కత్తి వంటిది. తేనె పూసిన కత్తివలె ధృతరాష్ట్రుడు రాయబారం పంపాడు. 
శ్రీకృష్ణుడు కూడా దానికి ప్రతిగా వ్యవహరించాడు. శ్రీకృష్ణుడు తనమీద (ప్రేమాదరాలు (ప్రదర్శించాడంటే నమ్మేంత అమాయకుడు 
కాడు ధృతరాష్ట్రుడు. అయినా లోకమర్యాద ననుసరించి శ్రీకృష్ణుడి నీతివర్తనం పరమోదారం. (సంపా.) 


వ. ఏనును దతకారంబు పణిహారుల వలన మున్న యెలింగిన వాడ నగుటం జేసి కంచుకంబును, 
శిరోవేష్టనంబును ధరియించి వినీత వేషుండనై పోవునప్పుడు కృష్ణార్టును లనేక మణిమయ భూషణ ప్రభా 
భాసితులై యొక్కసెజ్జ్ఞన యున్నవారు; కృష్ణుండు పవ్వళించి యుండి, చాంబిన చరణంబులు దొడలపై 
నిడికొని యర్జునుండు గూర్చున్నవాండు; సత్యభామయుం బాంచాలియుం గద్దియలపై నున్నవారు; 
సవినయంబుగా నేనును దండప్రణామంబు సేసిన నన్నాదరించి, కృష్ణుని చేసన్న నర్దును పనుపునం గనక 
రత్నమయంబగు నతని పాదపీఠం బతండు వ్రేల్చిన కాళ్ళు దిగిచికొన; నిద్దబు ముద్దియ లెత్తి తెచ్చి నాకుం 
బెట్టిన, నేనును దానిం గరతలంబున నంటుచు ధరణీతలంబునం గూర్లుండి, కేలు మొగిడ్డి ఫాలతలంబునం 
గదియించి, నీలవర్ణులు బాహుబల మద భరితులును నయి యేనుగు దోయియుంబోలె నున్న 
యమ్మాధవధనంజయుల( జూచునప్పుడు నాకు హర్షాత్రు పులకలును, దదనంతరంబ భయంబునుం బుట్టి; 
నట్టియెడ. 121 


ప్రతిపదార్థం: ఏనును= నేను కూడా; తద్‌+(ప్రకారంబు= ఆవిధం; పణిహారుల వలనన్‌= ద్వారపాలకుల వలన; మున్ను+అ= 
ముందే; ఎజీంగిన వా(డన్‌+అగుటన్‌+చేసి= ఎరిగినవాడనవటం చేత; కంచుకంబును= చొక్కానూ; శిరోవేష్టనంబును= 
తలపాగానూ; ధరియించి; వినీత వేషుండను+ఐ= పెద్ద మనిషి తరహా వేషం కలవాడినయి; పోవు+అప్పుడు= వెళ్ళేసరికి; కృష్ణా 
అర్జునులు; అనేక మణిమయ భూషణ (ప్రభా భాసితులు+ఐ= పెక్కు మణులతో నిర్మించబడిన అలంకారాల కాంతులచేత 
ప్రకాశించిన వారై; ఒక్క సెజ్జన్‌+అ= ఏకశయ్యయందే; ఉన్నవారు; కృష్ణుండు; పవ్వళించి+ఉండి= పరుండి; చాంచిన చరణంబులన్‌= 
చాచిన పాదాలను; తొడల పైన్‌+ఇడికొని= తొడలమీద పెట్టుకొని; అర్జునుండు, కూర్చున్నవా(డు; సత్యభామయున్‌; పాంచాలియున్‌= 
ద్రౌపదీ; గద్దియలపైన్‌= పీఠాలమీద; ఉన్నవారు; ఏనును; సవినయంబుగాన్‌= అడకువతో; దండ ప్రణామంబు+చేసినన్‌= 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాష్టాంగ నమస్కారం చేయగా; నన్నున్‌+ఆదరించి= నన్ను సంభావించి; కృష్ణుని చేసన్నన్‌= కృష్ణుడి చేతి సంజ్ఞతో; అర్జును 
పనుపునన్‌= అర్జునుడి ఆజ్ఞవొప్పున; కనక రత్న మయంబు+అగు+అతని పాదపీఠంబు= బంగారుతోనూ; మణులతోనూ 
చేయబడినదైన అతడి పాదపీఠం; అతండు వ్రేల్చిన కాళ్ళు+తిగిచికొనన్‌= అతడు పెట్టుకున్న కాళ్ళు తీసికొనగా; ఇద్దణు 
ముద్దియలు= ఇద్దరు (స్త్రీలు; ఎత్తి; తెచ్చి; నాకున్‌; పెట్టినన్‌; నేనును; దానిన్‌; కరతలంబునన్‌= చేతితో; అంటుచున్‌= 
తాకుతూ; ధరణీ తలంబునన్‌= నేల మీద; కూర్చుండి; కేలు మొగిడ్చి= చేతులు జోడించి; ఫాల తలంబునన్‌= నుదుటిమీద; 
కదియించి= పెట్టి; నీల వర్గులున్‌= నల్లని మేని చాయగలవారూ; బాహు బల మద భరితులును= భుజపరా(క్రమమనే 
మదంతో కూడినవారూ; అయి, ఏనుగు దోయియున్‌+పోలెన్‌= ఏనుగుల జంటా అన్నట్టుగా; ఉన్న, ఆ+మాధవ ధనంజయులన్‌= 
ఆ కృష్ణార్ణునులను; చూచు+అప్పుడు= చూసేటప్పుడు; నాకున్‌; హర్షఅ(శు పులకలును= సంతోష బాష్పాలూ, గగుర్పాటూ; 
తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; భయంబునున్‌; పుట్టెన్‌= కలిగింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: నేనూ వాళ్ళున్న విధం ద్వారపాలకుల చేత ముందే తెలిసినవాడిని కావడం చేత, చొక్కా, తలపాగా 
ధరించి పెద్ద మనిషి తరహా వేషంతో వెళ్ళినపుడు కృష్ణార్ణునులు పెక్కు మణులు పొదిగిన అలంకారాల కాంతులతో 
మెరిసిపోతూ ఒక్క శయ్యపైనే ఉన్నారు. కృష్ణుడు పరుండి చాచుకొన్న పాదాలను తన తొడలపై పెట్టుకొని అర్జునుడు 
కూర్చున్నాడు. సత్యభామా, (ద్రౌపదీ పీఠాలపై ఆసీనలయ్యారు. నేను సవినయంగా సాష్టాంగ నమస్కారం చేయగా 
కృష్ణుడు నన్ను ఆదరించాడు. బంగారంతోనూ, మణులతోనూ, చేసిన పాదపీఠంపై తను పెట్టుకొన్న కాళ్ళు తీసివేయగా, 
కృష్ణుడి చేతి సంజ్ఞతోనూ, అర్జునుడి ఆజ్ఞ చొప్పునా, ఇద్దరు స్త్రీలు దానిని తెచ్చి నాకు వేయగా, నేను దానిని చేతితో 
తాకి, నేలపైన కూర్చుండి చేతులు జోడించి నుదుటిపై పెట్టి, నల్లని మేనిచాయ కలిగి, భుజ పరాక్రమ గర్వితులై 
ఏనుగుల జంటవలె ఉన్న ఆ కృష్ణార్ణునులను చూస్తుంటే నాకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి, ఒళ్ళు పులకించింది. 
ఆ తరువాత భయం కూడా వేసింది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: 1. శ్రీకృష్ణుడి మందిర సన్నివేశంలో ఒక దివ్య వాతావరణాన్ని సంజయుడు దర్శించాడు. వాసుదేవుడు నారాయణుడు. 
అర్జునుడు పాద సంవాహన రూపమైన సేవాభక్తిని ప్రదర్శిస్తున్న భాగవతోత్తముడు. వారిద్దరు ఒకే శయ్యమీద ఉన్నారు. అది 
వారి అభేద (ప్రవృత్తికి నిదర్శనం. సత్యభామా (ద్రౌపదులు వేరే గద్దెలపై కూర్చొని ఉన్నారు. వారు మధుర ముగ్ద భక్తిభావాలకు 
ప్రతీకలు. పరమాత్మను సేవించే మూడు రకాల భక్తుల ముప్పేట దృశ్యమది. శ్రీకృష్ణుడికి సంజయుడు దండప్రణామం చేశాడు. 
అది ఎంతటి రాచరికపు మర్యాదో, అంతటి భక్తి మర్యాద. సంజయుడు దూతగానే కాక, భక్తుడుగా నమస్కరించాడు. అందుకే 
తనకు రత్న సింహాసనం చూపించినా వద్దని నేలమీద కూర్చున్నాడు. నెన్నుదురును నేలకు తాకించి నమస్కరించాడు. ఏన్లుల 
జంటవలె ఉన్న నరనారాయణులను చూచి పులకించాడు, ఆనందా(శ్రువులను రాల్సాడు. అది భక్తి తన్మయభావానికి ప్రతీక. 
భక్తిభావం తరువాత భయభావం కలగటం విశేషం. ఇది రసధ్వని. భక్తుడుగా చూచినప్పుడు ఆనందం కలిగింది. ఆ స్థితి నుండి 
లౌకిక స్థాయికి వచ్చి దూతగా చూచినప్పుడు భయం కలిగింది. ధృతరాష్టుడి సందేశం బుజుమార్గాన సాగేది కాదు. 
వాసుదేవుడి ముందు తాను (ప్రదర్శించబోయే వక్రనీతికి అతడి అంతరాత్మ భయభావాన్ని ప్రదర్శించింది. తన అనుభవాన్ని 
దాచుకొనకుండ చెప్పుతున్న సంజయుడి నిజాయితీ ఇందులో స్పష్టం. (సంపా.) 


2. ఏనుగు దోయియిం బోలె నున్న యమ్మాధవధనంజయులన్‌' - అలంకారం ఉపమ. వాళ్లిద్దరూ ఏనుగులవలె తోచటం 
చేత 'భయంి. 
క. “ఈ యిరువురు€ బంచిన పని । సేయుదురటె! ధర్మజునకు. జేకుఅని తలం 

పేయది? యతనిం దొడరుట । వేయేటికి జముని శిరము వ్రేయుట గాదే? 122 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 213 
ప్రతిపదార్థం: ఈ+ఇరువురున్‌= ఈ ఇద్దరూ కృష్ణార్జునులు; పంచిన పని+చేయుదురు+అటె= ధర్మరాజు చెప్పినపని 
చేస్తారట!; ధర్మజునకున్‌= ధర్మరాజుకి; చేకుఖని తలంపు+ఏ+అది= నెరవేరని కోరిక ఇక ఏముంటుంది?; వేయి+ఏటికిన్‌= 
వేయి మాట లెందుకు?; అతనిన్‌+తొడరుట= ఆ ధర్మరాజును ఎదిరించటం; జముని శిరము ద్రేయుట+కాడే= యమధర్మరాజు 
శిరస్సును తెగవేయటమే కాదా? 


తాత్సర్యం: “ఈ కృష్ణార్ణునులిద్దరూ తాను ఏ పనిచెప్పితే ఆ పని చేస్తారట! ఇంక ధర్మరాజుకు నెరవేరని 
కోరికంటూ ఏముంటుంది? వేయిమాట లెందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే, అతడిని యుద్దంలో ఎదిరించడం 
అంటే, యమధర్మరాజు శిరస్సును తెగవేయటమే కాదా? 


విశేషం: అలం: నిదర్శన. సాక్షాత్తూ యమధర్మరాజు తల తెగయ్యటం ఎవరికైనా ఎంత అసాధ్యమో, ధర్మరాజును యుద్దంలో 
ఎదిరించటం అంత అసాధ్యం అని భావం. 'అతనిం దొడరుట .....౨ జముని శిరము వేయుట గాదే - ఉపమాన 
వాక్యార్థానికీ (జముని శిరము (వేయుట), ఉపమేయ వాక్యార్థానికీ (అతనిం దొడరుట) అభేదం చెప్పబడటం చేత అలంకారం 
నిదర్శన. 


వ. అని తలంచుచుండ, నమ్మహానుభావులు నన్ను సంభావించి, తా రుపయోగించునట్టి యన్నపానంబులను, 
దమకుంగట్టందగినట్టి వస్త్రంబులను, దాము దొడుగునట్టి భూషణంబులను నాకు బ్రియంబొనర్జి గారవించిరి, 
నేనును నా పోయిన కార్యంబు విన్నవించిన; విజయుండు బలుమొగంబుతో దానికి నుత్తరంబు వలుకం 
దొడంగిన వారించి వారిజోదరుం డిట్లనియె: 123 


ప్రతిపదార్థం: అని; తలంచుచున్‌+ఉండన్‌= అనుకుంటూంటే; ఆ+మహానుభావులు= ఆ మహాత్ములు; నన్నున్‌; సంభావించి= 
ఆదరించి; తారు= తాము; ఉపయోగించు+అట్టి+అన్నపానంబులను= ఉపయోగించే అన్నపానాలనూ; తమకున్‌+కట్టన్‌+తగిన+ 
అట్టి వస్త్రంబులను= తాము కట్టదగిన వ(స్తాలనూ; తాము; తొడుగు+అట్టి భూషణంబులను= ధరించే అలంకారాలూ; 
నాకున్‌; ప్రియంబు+ఒనర్భి= ప్రీతితో ఇచ్చి; గారవించిరి= గౌరవించారు; నేనును; నా పోయిన కార్యంబు= నేను వెళ్ళిన పని; 
విన్నవించినన్‌= మనవి చేయగా; విజయుండు= అర్జునుడు; బలు మొగంబుతోన్‌= తీక్ష"ణఇమైన ముఖంతో; దానికిన్‌; 
ఉత్తరంబు= సమాధానం; పలుకన్‌+తొడంగినన్‌= చెప్పబూనగా; వారిజ+ఉదరుండు= పద్మనాభుడు- శ్రీకృష్ణుడు; వారించి= 
ఆపి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అనుకుంటూంటే, ఆ మహాత్ములు నన్ను ఆదరించి తాముపయోగించే అన్నపానాలు, తాము 
కట్టదగిన వ(స్తాలూ, తాము ధరించే ఆభరణాలూ నాకు ప్రీతితో సమర్పించి గౌరవించారు. నేను వెళ్ళిన పని మనవి 
చేశాను. అప్పుడు అర్జునుడు తీక్షణమైన ముఖంతో దానికి సమాధానం చెప్పబోతూ ఉంటే కృష్ణుడు ఆపి ఇట్టా 
అన్నాడు: 

సంజయుండు ధృతరాప్టునకు( గృష్ణుండు సెప్పినమాట లెతింగించుట (సం. 5-58-18) 


తే. 'వినుము సంజయ! ధృతరాష్ట్ర విభుని పెద్ద | కొలువునందు. దత్వుత్తులు, గురుండుం గృపుండు, 


నాపగానందను(డు మొదలైన సకల । జనులు వినుచుండంా నిట్టు లనుము నీవు. 124 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సంజయ!= సంజయా!; వినుము; ధృతరాష్ట్ర విభుని పెద్ద కొలువునందున్‌= ధృతరాష్ట్ర మహారాజు నిండుసభలో; 
తద్‌+పుత్రులున్‌= అతడి కొడుకులూ; గురు(డున్‌= |ద్రోణుడూ; కృపు(డున్‌; ఆపగానందనుండున్‌= నదీసుతుడూ- భీష్ముడూ; 
మొదలు+ఐన= ఆదిగాగల; సకల జనులున్‌= ఎల్లరూ; వినుచున్‌+ఉండంగాన్‌= వింటూండగా; నీవు; ఇట్టులు+అనుము. 


తాత్సర్యం: సంజయా! వినుము. ధృతరాష్ట్ర మహారాజు నిండుసభలో అతడి కొడుకులూ, (ద్రోణుడూ, కృపుడూ, 
భీష్ముడూ మొదలుగాగల వాళ్ళందరూ వింటూండగా నీవు ఇట్లా అనుము. 


ఆ. అయ్యజాతశత్రుం డలుగుట నీళ్ళుల । నగ్ని పుట్టినట్టి దయ్యె; మీకు 

నార్ప వెరవు లేదు; నేర్పుమై నింక గా । వింపవలయు పనులు విను(డు మీరు. 125 
ప్రతిపదార్థం: ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; అలుగుట= కోపం వహించటం; నీళ్ళులన్‌= నీళ్ళల్లో; అగ్ని= నిప్పు; 
పుట్టిన+అట్టిది+అయ్యెన్‌= పుట్టటంవంటిది; మీకున్‌; ఆర్సన్‌= ఆర్పటానికి; వెరవు= ఉపాయం; లేదు; ఇంకన్‌= ఇకమీదట; 
నేర్పుమైన్‌= నేర్పుతో; కావింపవలయు పనులు= చేయవలసిన పనులు; మీరు; వినుండు= వినండి. 


తాత్పర్యం: ఆ అజాతశత్రుడికి కోపం రావటం అంటే, నీళ్ళల్లో నిప్పు పుట్టటం వంటిది. దానిని ఆర్పటానికి మీకు 
ఉపాయం లేదు. ఇక మీదట నేర్పుతో మీరు చేయవలసిన పనులు వినండి. 


నిశేషం: అలం: నిదర్శన, పరికరాంకురం. “అయ్యజాతశత్రు( డలుగుట నీళ్ళుల - నగ్ని పుట్టినట్టిది” - ఉపమాన వాక్యానికీ 
(నీళ్ళుల నన్ని పుట్టుట); ఉపమేయ వాక్యానికీ (అయ్యజాతశత్రు( డలుగుట) ఐక్యారోపణం- అభేదం - చెప్పబడింది కాబట్టి 
అలంకారం నిదర్శన. నీళ్ళల్లో అగ్ని పుట్టడం ఎలాంటి వైపరీత్యమో, అజాతశత్రుడికి (శత్రువులే లేనివాడికి) కోపం రావటం 
అటువంటి వైపరీత్యమని భావం. 'ధర్మరాజు' శబ్దానికి 'అజాతశత్రిడనే శబ్దం సాభిప్రాయంగా వాడబడింది కాబట్టి అలంకారం 
పరికరాంకురం. 


వ. అవి యెవ్వి యంటేని. 126 


తాత్సర్యం: అంటే మీరు చేయవలసిన పనులు ఏవి అంటావేమో. 


సీ కలయట్టి వివిధార్థములు నశేషంబుగం । దగ నొసంగుండు సత్పాత్రములకుం 
జెలుల€ జుట్టముల నాశ్రితులను రావించి | సత్కరింపుండు సంతసం బెలర్చ, 
నిచ్చానుగుణముల నింద్రియసుఖముల । ననుభవింపుండు హృదయంబు లలర, 
నాండ్రను బిడ్డల నయ్యె విధంబుల । గారవింపుండు ప్రియపూరితముగ 


తే. మటియు నెవ్వరి చిత్త మెత్తెజంగునందు । వాటమైయుండు నది యెల్ల వలయునట్లు 
సేసి విహరింపు డిం కెడ సేయ కనికి | నడవు( డజచేత. బ్రాణంబు లిడి కడంగి. 127 


ప్రతిపదార్థం: కల+అట్టి= ఉన్నట్టి; వివిధ+అర్థములున్‌= రకరకాల వస్తువులూ; అశేషంబుగన్‌= నిళ్ళేషంగా- సంపూర్ణంగా; 
సత్‌+పాత్రములకున్‌= మంచి యోగ్యులైనవారికి; తగన్‌= ఒప్పుగా; ఒసంగుండు= ఇచ్చివేయండి; చెలులన్‌= స్నేహితులను; 
చుట్టములన్‌= బంధువులను; ఆ(శ్రితులను= ఆశ్రయించుకొన్న వాళ్ళనూ; రావించి= రప్పించి; సంతసంబు+ఎలర్బన్‌= 
సంతోషం అతిశయించగా; సత్కరింపుండు= సమ్మానించండి; ఇచ్చా+అనుగుణములన్‌= కోరికకు అనుకూలమైన వాటిని; 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 215 
ఇంద్రియ సుఖములన్‌= ఇం(ద్రియ సౌఖ్యాలను; హృదయంబులు+అలరన్‌= హృదయాలు ఆనందించగా; అనుభవింపుడు; 
ఆం(డ్రను= భార్యలనూూ; బిడ్డలన్‌= బిడ్డలనూ; ఆ+ఆ విధంబులన్‌= ఆయా విధాలుగా; ప్రియ పూరితముగన్‌= ప్రీతి 
నిండేటట్టు; గారవింపుండు= ఆదరించండి; మణియున్‌= ఇంకా; ఎవ్వరి చిత్తము= ఎవరి మనస్సు; ఏ+తెజంగు+అందున్‌= 
ఏ రీతిలో; వాటము+ఐ+ఉండున్‌= సక్తమై ఉంటుందో-తగిలి ఉంటుందో; అది+ఎల్లన్‌= అదంతా; వలయు+అట్టు+చేసి 
విహరింపుండు= కావలసిన విధంగా చేసి స్వేచ్చగా సంచరించండి; ఇంకన్‌; ఎడ+చేయక= ఆలస్యం చేయక; అబిచేతన్‌= 
అరచేతిలో; (ప్రాణంబులు+ఇడి= ప్రాణాలు పెట్టుకొని; కడంగి= పూని; అనికిన్‌= యుద్దానికి; నడవుండు= నడవండి. 


తాత్సర్యం: ఉన్న వస్తువులన్నీ యోగ్యులైనవాళ్ళకు ఒప్పుగా పంచిపెట్టండి. స్నేహితులనూ, చుట్టాలనూ, ఆ(్రితు 
లనూ రప్పించి సంతోషం అతిశయించగా సమ్మానించండి. మీ కోరికలకు అనుకూలంగా హృదయాలు ఆనందించేటట్లు 
ఇం(ద్రియసుఖాలు అనుభవించండి. మీ భార్యల్నీ, బిడ్డల్నీ ఎవరికి ఏ విధం తగుతుందో ఆ విధంగా ప్రీతి నిండేటట్టు 
ఆదరించండి. ఇంకా- ఎవరి మనస్సు ఏ రీతియందు తగిలి ఉంటుందో అదంతా కావలసినవిధంగా స్వేచ్చగా చేసి 
సంచరించండి. ఇంక ఆలస్యం చేయకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్దానికి బయల్దేరండి. 


విశేషం: కృష్ణు డిట్లా చెప్పడం యుద్దంలో కౌరవులకు చావు తప్పదనే ఉద్దేశంతో చేయవలసినవీ, అనుభవించవలసినవీ ఇప్పుడే- 
(బ్రతికుండగానే చేసికొనండి అని హెచ్చరిస్తున్నారు. 


వ. అని చెప్పు; మింత యేమిటి కంటేని. 128 


తాత్సర్యం: ఇదంతా ఎందుకు చెపుతున్నావంటావేమో. 


ఉ. ఎందును నెవ్వరుం బడని యెంతయు. గష్టముపాటు వచ్చినం 
గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను 'గో 
విందు(డ ! కావు మంచు( బలవించుట యీ6గంగరాని యప్పు( బో 
లెం దలపోయ వ్రేగయి చలింపకయున్నది యెప్పుడున్‌ మదిన్‌. 129 


ప్రతిపదార్థం: పాండువిభు కోడలు= పాండురాజు కోడలు- (ద్రౌపది; ఎందునున్‌= ఎక్కడా; ఎవ్వరున్‌= ఎవ్వరూ; పడని= 
అనుభవించని; ఎంతయున్‌+కష్టము, పాటు, వచ్చినన్‌= ఎంతో కష్టం వస్తే, కొందలము+అంది= దుఃఖించి; దవ్వులన్‌+ఉన్న 
నన్నున్‌= దూరంగా ఉన్న నన్ను; గోవిందుండ!= కృష్ణా! కావుము= రక్షించుము; అంచున్‌= అంటూ; పలవించుట= ఏడవటం; 
ఈంగంగన్‌+రాని+అప్పున్‌*పోలెన్‌= తీర్చరాని అప్పువలె; తలపోయన్‌= చింతించగా; |వ్రేగు+అయి= బరువై; మదిన్‌= మనస్సులో; 
ఎప్పుడున్‌= నిరంతరమూ; చలింపక+ఉన్నది= నిలిచి ఉన్నది. 


తాత్సర్యం: పాండురాజు కోడలు - (ద్రౌపది ఎప్పుడూ ఎవరూ పడని ఎంతో కష్టం వస్తే, దుఃఖించి, ఎక్కడో 
దూరంగా ఉన్న నన్ను గోవిందా! రక్షించుము” అంటూ ఏడవటం తీర్చలేని అప్పువలె - ఆలోచించగా బరువై నా 
మనస్సులో ఎప్పుడూ నిలిచి ఉన్నది. 


విశేషం: యుద్దంలో కౌరవులు నశించినప్పుడే ఆ అప్పు తీరుతుంది అని కృష్ణుడి అభిప్రాయం. 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే, ఇట్టి యేం దేరు గడపంగ, నెందు నుతికి । నెక్కు గాండీవ మేడ్తెజి నెక్కు వెట్టి 
రెండు దొనలను బూని కిరీటి యనికి । వచ్చు నేం డెల్లి;ి యెందు€ బోవచ్చు మీకు? 130 


ప్రతిపదార్థం: ఇట్టి+ఏన్‌= (ద్రౌపదికి బుణ(గ్రస్తుడనై ఉన్న నేను; తేరు+కడపంగన్‌= రథం తోలగా; ఎందున్‌= ఎక్కడా; 
నుతికిన్‌ ఎక్కు గాండీవము= పొగడ్తకెక్కు గాండీవం; ఏడ్పెజన్‌= పరాక్రమంతో; ఎక్కు+పెట్టి= సజ్యం చేసి- నారి తొడిగి; 
రెండు దొనలను= రెండు అమ్ముల పొదులను; పూని= ధరించి; కిరీటి= అర్జునుడు; నేండు+ఎల్లి= -ఈవేళ రేపట్టో; అనికిన్‌= 
యుద్దానికి; వచ్చున్‌; మీకున్‌; ఎందున్‌+పోన్‌+వచ్చున్‌?= ఎక్కడకు తప్పించుకొని పోవీలౌతుంది? (కాదని భావం). 


తాత్సర్యం: (ద్రౌపదికి అప్పుపడి ఉన్న నేను రథం తోలగా, పొగడ్త కెక్కిన గాండీవాన్ని పరాక్రమంతో ఎక్కుపెట్టి 
రెండు అంపపొదులను ధరించి అర్జునుడు ఈవేళ రేపట్లో యుద్దానికి వస్తాడు. ఇక మీరు ఎక్కడికి పోతారు?” 


విశేషం: శ్రీకృష్ణుడి మనోగతమైన భావం ఈ తేటగీతిలో తేటతెల్లమవుతున్నది. [ద్రౌపదికి శ్రీకృష్ణుడు పడిన అప్పును 
తీర్చికొనటానికే శ్రీకృష్ణుడు పార్థసారథిగా పూనుకొంటాడు. రథస్టుడైన అర్జునుడు గాండీవ పరా(క్రమాన్ని ప్రదర్శిస్తాడు. ఇక 
కౌరవులు తప్పించుకొనే అవకాశం లేదు అని హెచ్చరించాడు. (సంపా.) 


వ. అని పలుకునప్పటి వారి యెత్తికోలును, నీ కొడుకు నిలుపోపమియునుం దలంచి భయం బందితి; నితండు 
వారల నెటుంగండు; భీష్మద్రోణుల ప్రాపును, గర్టు గర్వంబును దన్ను గెలిపించునని నచ్చి తొడరెడు' ననిన 
విని ధృతరాష్తుం 'డర్దునుం డేమనియె?' నని యడిగిన నతనికి సంజయుం డిట్లనియె: 131 


ప్రతిపదార్థం: అని పలుకు+అప్పటి వారి+ఎత్తికోలును= అని పలికేటప్పటి వారి పూనికా (కోరికా); నీ కొడుకు నిలుపు+ 
ఓపమియునున్‌= నీ కొడుకు దుర్యోధనుడు (వాళ్ళకు ఇవ్వవలసిందేదో) విడవలేకపోవటమూ; తలంచి; భయంబు+అందితిన్‌= 
భయపడ్డాను; ఇతండు= దుర్యోధనుడు; వారలన్‌= పాండవులను; ఎజుంగండు; భీష్మ ద్రోణుల ప్రాపును= భీష్మద్రోణుల 
అండా; కర్షు గర్వంబును= కర్టుడి గర్వమూ; తన్నున్‌+గెలిపించున్‌+అని నచ్చి తొడరెడున్‌= తనను గెలిపిస్తాయని నమ్మి 
ఎదిరిస్తాడు; అనినన్‌; విని; ధృతర్మాష్టుండు; అర్జునుండు; ఏమి+అనియెన్‌; అని; అడిగినన్‌; అతనికిన్‌; సంజయుండు; ఇట్టు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికేటప్పటి వారి పూనికా, నీ కొడుకు వాళ్ళకివ్వవలసింది ఇవ్వలేకపోవటమూ తలచుకొని నేను 
భయపడ్డాను. ఇతడికి వాళ్ళ సంగతి తెలియదు. భీష్మద్రోణుల అండా, కర్ణుడి గర్వమూ తనను గెలిపిస్తాయనే 
ధీమాతో ఎదిరిస్తాడు అనగా, ధృతరాష్ట్రుడు విని “అర్జును డేమన్నాడు?' అని అడుగగా అతడికి సంజయుడు ఇట్టా 


అన్నాడు: 


విశేషం: శ్రీకృష్ణుడు పారసారథిగా యుద్దంలో పాల్గొంటానని చెప్పి శత్రు సంహారం చేసేది అర్జునుడే అని ధ్వనింపజేశాడు. 
అందువలన అర్జునుడి అభిప్రాయాన్ని ధృతర్మాష్టుడు తెలిసికొనగోరాడు. అర్జునుడు శ్రీకృష్ణుడికి అంగమా? ధర్మరాజుకు 
అంగమా? అనే అనుమానం కలిగి ఉండవచ్చును. ఏమైనా పాండవ పక్షంలో పార్టుడి అభిప్రాయానికి బలమున్నదని భావించి 
ధృతరాష్ట్రుడు అడిగాడు. (సంపా) 


ఉద్యోగపర్వము అ ద్వితీయాశ్వాసము 217 
సంజయుడు ధృతరాష్టున కర్ణునుండు చెప్పిన మాట లెతింగించుట (సం. 5-47-6) 


క “నరు€ డలుక వొడమియును సు । స్టిరు(డై, తన యెట్టి సెరల చెలువున( గెందా 
మరలం దెగడెడు కన్నుల | నరుణచ్చవి నెజయ నిట్టు లనియె నరేంద్రా! 132 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా, ధృతరాష్ట్రా!; నరుండు= అర్జునుడు+పొడమియును= కోపం వచ్చినా; సుస్టిరుడు+ఐ= 
చలించని వాడయి; తన+ఎజ్జ సెరల చెలువునన్‌= తన కళ్ళల్లోని జీరల కాంతితో; కెంపు+తామరలన్‌= ఎర్ర తామరలను; 
తెగడెడు కన్నులన్‌= తిరస్కరించే కన్నులలో; అరుణ+ఛవి= ఎర్రని కాంతి; నెజయన్‌= నిండగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా 

[2] భా 
అన్నాడు. 


తాత్పర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! కోపం వచ్చినా అర్జునుడు చలించక, తన కళ్ళల్లోని ఎర్రటి జీరల కాంతి చేత 
ఎర్ర తామరలను తిరస్కరించే కళ్ళల్లో ఎర్రటి కాంతి నిండగా ఇట్టా అన్నాడు. 
భా ee | 


విశేషం: అర్జునుడి కళ్ళల్లో ఎర్రటి జీరలుండటం చేత వాటి కాంతిచే అవి ఎర్ర తామరలవలె ఉన్నాయి. వాటిలో ఎగ్రటి కాంతి 
నిండటం కోపాతిశయంచేత. 


ఆ. “ఆ సుయోధనుండు, నతనికిం దోడ్పడ । నరుగుదెంచినట్టి ధరణినాథ 
చయము వినుచునుండ సంజయ !నావచ। నములు గాంగ ని టనంగవలయు. 133 


ప్రతిపదార్థం: సంజయ!= సంజయుడా!; ఆ సుయోధనుండున్‌= ఆ దుర్యోధనుడూ; అతనికిన్‌; తోడ్పడన్‌+అరుగుదెంచిన+ 
అట్టి= సాయపడటానికి వచ్చినట్టి; ధరణినాథ చయమున్‌= రాజుల సమూహమూ; వినుచున్‌+ఉండన్‌= వింటూండగా; నా 
వచనములు+కాంగన్‌= నా మాటలుగా; ఇట్టు+అనంగన్‌ వలయున్‌= ఇట్టా చెప్పాలి. 


తాత్పర్యం: “సంజయా! ఆ దుర్యోధనుడూ, అతడికి సాయపడటానికి వచ్చిన రాజుల సమూహమూ వింటూండగా 
నా మాటలుగా నీవు ఇట్లా అనాలి. 


ఉ.  పాండుని యగ్రనందనుండు పా లడుగం దగ నీ(డయేని, మా 
కొం డన నేల? మే లది; సుయోధను. డింతకుమున్ను పెక్కులు 
ద్దండత. దాను జేసిన విధంబుల కెల్ల మెటుంగు వెట్టిన 
ట్లుండెడు( గాక, యేనును వృకోదరుండుం బ్రియమందునట్లుగన్‌. 134 


ప్రతిపదార్థం: పాండుని+అ(గ్ర నందనుండు= పాండురాజు పెద్ద కొడుకు ధర్మరాజు; పాలు+అడుగన్‌= భాగం ఇమ్మంటే; 
తగన్‌= ఒప్పుగా; ఈండు+అ+ఏనిన్‌= ఇవ్వకపోతే; మాకున్‌; ఒండు+అనన్‌+ఏల= ఇంకో మాట అనటం ఎందుకు?; అది; 
మేలు= మంచిది; ఇంతకున్‌+మున్ను= ఇదివరకు; సుయోధనుండు= దుర్యోధనుడు; ఉద్దండతన్‌= తెగువతో; తాను; చేసిన 
పెక్కులు విధంబులకున్‌+ఎల్లన్‌= చేసిన ఎన్నో వాటికన్నిటికీ; ఏనును= నేనూ; వృక+ఉదరు(డున్‌= భీముడూ (తోడేలు 
పొట్టవంటి పొట్టగలవాడు); (ప్రియము+అందు+అట్టుగన్‌= సంతోషిస్తూండగా; మెణుంగు+పెట్టిన+అట్లు+ఉండెడున్‌+కాక= 
మెరుగుపెట్టినట్టుగా ఉంటుందిలే. 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు భాగం ఇమ్మని అడిగితే ఒప్పుగా ఇవ్వకపోతే, మేము ఇంకో మాట అనటం ఎందుకు? అది 
మంచిది. ఇంతకు ముందు దుర్యోధనుడు మహాగర్వంతో చేసిన ఎన్నో పనుల కన్నింటికీ - నేనూ భీముడూ 
సంతోషించేటట్టుగా మెరుగుపెట్టినట్లు ఉంటుందిలే. 


విశేషం: “ఇంతకు మున్ను .... మెటుంగు వెట్టి నట్టుండెడుంగాకి - ఇంతకు ముందు దుర్యోధనుడు మాకెన్నో అపకారాలు 
చేశాడు. అవి మా ప్రతీకారానికి చాలనివైతే; ఇప్పుడు ధర్మరాజు కోరినట్లుగా భాగం ఇవ్వకపోవడం వాటికి తోడై, మా 
(ప్రతీకారానికి తగినవౌతాయని భావం. 
క. మా యిరువురతో( గయ్యము । సేయ నతం డియ్యకొనిన, సిద్దించెన కా 

దే యుచితచరితు€ డగు కౌం । తేయాగ్రజు కార్య; మట్టి తెజింగొప్పుం గదా! 135 
ప్రతిపదార్థం: మా+ఇరువురతోన్‌= మా ఇద్దరితో-నాతోనూ; భీముడితోనూ; కయ్యము+చేయన్‌= యుద్దం చేయడానికి; 
అతండు= దుర్యోధనుడు; ఇయ్యకొనినన్‌= అంగీకరిస్తే; ఉచిత చరితుండు+అగు కౌంతేయ+అ(గ్రజు కార్యము= మంచినడవడి 


కల ధర్మరాజు పని; సిదించెన్‌+అ+కాదే= ఫలించినటే కాదా?; అట్లి తెజంగు= అటువంటి విధం; ఒప్వున్‌+కదా!= మంచిది 
శ్రి ఠు Fs} య )) 


కదా! 


తాత్సర్యం: దుర్యోధనుడు నాతోనూ, భీముడితోనూ యుద్దం చేయటానికి అంగీకరిస్తే, ఇంక మాకు కావలసిందేమిటి? 
ధర్మరాజు అనుకున్నపని నెరవేరినట్లె! అట్లా అయితే మంచిదే కదా! 


విశేషం: దుర్యోధనాదులను ప్రతిఘటించటంలో భీమార్జునుల సంఘటిత శక్తిని ప్రస్తావించటం ప్రకరణౌచిత్యం. వ్యంగ్యంగా 
ధర్మజ నాయకత్వాన్ని అర్జునుడు సమర్థించటం సూక్ష్మాంశం. (సంపా.) 
క, వనవాసంబున భూశ । య్యను ధర్మజు డున్నయట్టి యాయాసము వో 

వునె, యంపశయ్య దుర్యో | ధనుండు రణక్షోణి. బడక తక్కిన యేనిన్‌? 136 
ప్రతిపదార్థం: దుర్యోధను(డు; రణ క్షోణిన్‌= యుద్దభూమిలో; అమ్ము+శయ్య= అమ్ముల సెజ్జ మీద; పడక తక్కిన+ఏనిన్‌= 


పడకుండా ఉన్నట్లయితే; ధర్మజుండు= ధర్మరాజు; వన వాసంబునన్‌= అరణ్యవాసంలో; భూశయ్యను= నేలే పాన్సుగా; 
ఉన్న+అట్టి+ఆయాసము= ఉన్న కష్టం; పోవునె?= పోతుందా? 


తాత్సర్యం: దుర్యోధనుడు యుద్దభూమిలో అమ్ముల పాన్సు మీద పడకుండా ఉంటే, ధర్మరాజు వనవాస సమయంలో 
నేలమీదే పరుండి పడ్డ ఆయాసం పోతుందా? 


విశేషం: దుర్యోధనుడు రణరంగంలో అంపశయ్యమీద పడటం అనేది ధ్వనిమయమైన ఆలంకారికోక్తి. ధర్మరాజు వనవాసంలో 
నేలమీద పడుకొని ఎంత బాధపడ్డాడో ఆ ఆయాసం దుర్యోధనుడికి అంపశయ్యపై శయనించినప్పుడు తెలియాలి. నేలమీద 
పడుకొన్న ధర్మజుడి దుఃఖం తాత్కాలికం. కాని, దుర్యోధనుడి అంపశయ్య మరణశయ్యయే జొతుందని ధ్వని. (సంపా.) 
ఉ. సూనృత మూంది బన్నములు సూడక లోన నడంచినట్టి కో 

పానల మెండియున్న నిబిడాటవిపై( బచరించు తీవ్ర దా 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 219 


వానలు. బోలి శాత్రవచయంబుపయిం గవియించి నిల్దినం 
గాని యుధిష్టిరున్‌ సరకుగా( గొన రా ధృతరాష్ట్రనందనుల్‌. 137 


ప్రతిపదార్థం: సూనృతము+ఊంది= సత్యాన్ని పట్టుకొని; బన్నములు+చూడక= కష్టాలు లెక్కచేయక; లోనన్‌= లోపల; 
అడంచిన+అట్టి= అణచిపెట్టినట్టి; కోప+అనలము= కోపం అనే అగ్ని; ఎండి+ఉన్న నిబిడ+అటవిపైన్‌= ఎండిపోయి ఉన్న 
దట్టమైన అడవి మీద; పచరించు= వ్యాపించే; తీవ్ర దావ+అనలున్‌+పోలి= దారుణమైన కార్చిచ్చువలె; శాత్రవ చయంబుపయిన్‌= 
విరోధి వర్గం మీద; కవియించి= వ్యాపింపజేసి; నిల్చినన్‌+కాని= నిలిస్తేనేకాని; ఆ ధృతరాష్ట్ర నందనుల్‌= ఆ ధృతరాష్ట్రుడి 
కొడుకులు- కౌరవులు; యుధిస్టిరున్‌= ధర్మరాజును; సరకుగాన్‌+కొనరు= లక్ష్యపెట్టరు. 


తాత్సర్యం: సత్యాన్నే పట్టుకొని, కష్టాలను పరిగణించక, లోపలే అణచుకొన్న కోపాగ్నిని ఎండిపోయి ఉన్న దట్టమైన 
అడవిమీదకు (ప్రసరించే దారుణమైన కార్చిచ్చువలె - శత్రు సమూహంపైకి వ్యాపింప జేస్తేనే కాని ధృతరాష్ట్రుడి 
కొడుకులు యుధిస్టిరుడిని లెక్కచేయరు. 


విశేషం: 'లోన నడంచినట్టి కోపాగ్ని... గవియించి” .....అలంకారం ఉపమ. కోపాగ్ని....కోపమనే అగ్ని....రూపకం. రూపకానుప్రాణితమైన 
ఉపమ. 'యుధిస్టిరున్‌' ఇక్కడ ధర్మరాజుకు యుధిస్టిర శబ్దం సాభిప్రాయంగా ప్రయోగించబడింది. కాబట్టి అలంకారం 
పరికరాంకురం. 


మ. గద సారించుచు నంత్యకాల విచలత్కాలాకృతిన్‌ భీము6 డు 
న్మద మాతంగచయంబు నుగ్గుగ, లసన్నానా రథవ్రాతముల్‌ 
చదియన్‌, భూరి హయవ్రజంబు పొడిగా సంరంభతుంగాంగు.డై 
కదియం జూచి బలే! సుయోధను(డు భాగం బిచ్చు రాజ్యంబునన్‌. 138 


ప్రతిపదార్థం: భీముండు; అంత్య కాల విచలత్‌ కాల+ఆకృతిన్‌= ప్రళయ సమయంలో విశేషంగా చలించే యముడివలె; 
గదసారించుచున్‌= గద (త్రిప్పుతూ; ఉన్మద మాతంగ చయంబు= మిక్కిలి మదించిన ఏనుగుల గుంపు; నుగ్గుగన్‌= 
ముక్కలు కాగా; లసత్‌+నానా రథ వ్రాతముల్‌= ఒప్పుతూన్న అనేక రథాల సమూహాలు; చదియన్‌= నలిగిపోగా; భూరి హయ 
[వ్రజంబు= అధికమైన గుర్రాల సమూహం; పొడి+కాన్‌= పొడికాగా; సంరంభ తుంగ+అంగు(డు+ఐ= ఉద్రేకం చేత ఎత్తయిన 
శరీరం కలవాడై; కదియన్‌= సమీపించగా; సుయోధనుండు= దుర్యోధనుడు; చూచి; రాజ్యంబునన్‌= రాజ్యంలో; భాగంబు+ 
ఇచ్చున్‌ బలే!= భాగం ఇస్తాడు సుమీ! 


తాత్పర్యం: భీముడు (ప్రళయకాలంలో విశేషంగా చలించే యముడివలె గద (త్రిప్పుతూ, మదించిన ఏనుగుల 
సమూహం ముక్కలు ముక్కలు కాగా, ఒప్పే పెక్కు రథాల సమూహాలు నలిగిపోగా, అధికమైన గుర్రాల సమూహం 
పొడియైపోగా; ఉద్రేకంతో పెరిగిన శరీరం కలవాడై సమీపించటం చూచి దుర్యోధనుడు రాజ్యంలో భాగం ఇస్తాడు 
సుమీ! 


నిశేషం: 'అంత్యకాల విచలత్కాలాకృతిన్‌ - అలంకారం ఉపమ. 'ఆకృతి' శబ్దం ఇక్కడ ఇవార్థకం - ఉపమా వాచకం. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


కోల్పులి వీకమై గొదగొని లేళ్లకు । నుటుకు తెజంగున6 దథియ. జొచ్చి, 

పెనుగాలి జీమూత బృందంబుపై బెట్టి । దంబుగ వీ'చుచందమున నడరి, 

కసి మసంగిన మారి గడగి జీవులమీ(ద । నుగ్రతం గవియున ట్లురవడించి, 
యాశొన్న లయరుద్రుం డాగ్రహంబున జగ । తచయంబు ముట్టెడు భంగి. బొదివి. 


తే. నకులుండును, దదనుజు(డు, సాత్యకియు, నా సు । భద్ర కొడుకును నెదిరిన బలము నెల్ల 
బెదరం జెదర, బడల్పడం బెల్లు సావం। జేయంగని కౌరవులు సంధి సేయువారు. 139 


ప్రతిపదార్థం: కోల్పులి= పెద్దపులి; వీ(కమైన్‌= పరాక్రమంతో; గొదగొని= ఆకలిగొని; లేళ్లకున్‌= లేళ్లకై; ఉజుకు తెజంగునన్‌= 
ఉరికే విధంగా; తజియన్‌+చొచ్చి= తాకి; పెనుగాలి= పెద్దగాలి; జీమూత బృందంబుపైన్‌= మేఘాల సమూహం మీద; 
బెట్టిదంబుగన్‌= భయంకరంగా; వీచు చందమునన్‌= వీచే విధంగా; అడరి= విజృంభించి; కవిసి- కసి మసంగిన మారి= 
రెచ్చిపోయిన మృత్యుదేవత; కడ(గి= పూని; జీవుల మీందన్‌= ప్రాణులపై; ఉగ్రతన్‌= భయంకరత్వంతో; కవియు+అట్టు= పడే 
విధంగా; ఉరవడించి= విజృంభించి; ఆంకొన్న= ఆకలిగొన్న; లయ రు(ద్రుడు= ప్రళయకాల రుద్రుడు; ఆ(గహంబునన్‌= 
కోపంతో; జగత్‌+*ప్రచయంబున్‌= లోకాల సమూహాన్ని; ముట్టెడు భంగిన్‌= ఆక్రమించే విధంగా; పొదివి= మార్కొని; 
నకులుండును+తద్‌+అనుజుండున్‌= నకులుడూ, అతడి తమ్ముడు సహదేవుడూ; సాత్యకియున్‌; ఆ సుభద్ర కొడుకును= ఆ 
సుభద్ర కొడుకైన అభిమన్యుడూ; ఎదిరిన బలమున్‌+ఎల్లన్‌= ఎదుర్కొనిన సైన్యాన్ని అంతనూ; బెదరన్‌= భయపడేటట్టుగాను; 
చెదరన్‌= చెల్పాచెదరయి పోయేటట్టుగాను; బడల్పడన్‌= చీకాకుపడేటట్టుగాను; పెల్లు+చావన్‌= ఎక్కువగా చచ్చేటట్టుగాను; 
చేయన్‌= చేయగా; కని= చూచి; కౌరవులు; సంధి+చేయువారు= సంధి చేస్తారు. 


తాత్పర్యం: బెబ్బులి ఆకలిగొని పరాక్రమంతో (క్రౌర్యంతో లేళ్ళమీదికి ఉరికే విధంగా తాకీ, పెద్ద గాలి 
మేఘసమూహంపై భయంకరంగా వీచే విధంగా కవిసీ, రెచ్చిపోయిన మృత్యుదేవత పూని ప్రాణులపై క్రూరంగా 
పడే విధంగా విజృంభించీ, ఆకలిగొన్న ప్రళయ సమయ రుద్రుడు ఆగ్రహంతో లోకాల సమూహాన్ని ఆక్రమించే 
విధంగా మారన నకులుడూ, సహదేవుడూ, సాత్యకీ, అభిమన్యుడూ తమ్మెదుర్కొన్న శతుబలమంతా 
బెదిరిపోయేటట్టూ, చెల్తాచెదరయిపోయేటటూ; చీకాకు పడేటట్టూ, పెక్కుమంది చచ్చేటట్లు చేస్తే చూచి కౌరవులు 
సంధి చేస్తారు. 


విశేషం: అలం: ఉపమ. సీసపద్యంలోని ఒక్కొక్క పాదాన్ని తేటగీతిలోని ఒక్కొక్క వీరుడితో సమన్వయిస్తే బాగుంటుంది. 
కోల్పులి లేళ్ల మీదకు ఉరికేటట్టు నకులుడు శత్రుసైన్యాన్ని బెదరగొట్టితేనూ, పెనుగాలి మేఘాల్ని తరిమేటట్టు సహదేవుడు 
శత్రు బలాన్ని బెదరగొట్టితేనూ, రెచ్చిపోయిన మృత్యువు జీవులపై పడే విధంగా సాత్యకి వైరి సేనను చీకాకు పరిస్తేనూ, ఆకొన్న 
ప్రళయకాల రుద్రుడు లోకాలను ఆక్రమించే విధంగా అభిమన్యుడు విరోధి సైన్యాన్ని చంపితేనూ- ఇట్లా సమన్వయించడానికి 
అవకాశం ఉన్నది. అప్పుడు అలంకారం యథాసంఖ్యం- తదను(ప్రాణితమైన ఉపమ. పద్యంలో ఒక్కొక్క ఉపమానాన్నీ, 
ఒక్కొక్కవీరుడినీ, అతడు చేసే పనినీ విడివిడిగా చెప్పటంచేత ఈ రీతి సమన్వయం సముచితమేమో అనే ఊహ వచ్చింది. 


ఉ. చిత్తము లుల్లసిల్ల, నల సింహకిశోరము లొక్కమై మదో 
నృత్త గజావళిం బొదువుమాడ్కి నరాతి బలంబు ముట్టి, యు 
ద్వృత్తి. గడంగి యప్రతిమవీరులు ద్రౌపదిపుత్తులేవురున్‌ 
నెత్తురు నీరం దేలిన ననిం గని మీ నృపు( డల్క దీటెడిన్‌. 140 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 221 
ప్రతిపదార్థం: అప్రతిమ వీరులు ద్రౌపది పుత్రులు+ఏవురున్‌= సాటిలేని పరాక్రమవంతులైన (ద్రౌపది కొడుకులు (ఉపపాండవులు) 
అయిదుగురూ; చిత్తములు= మనస్సులు; ఉల్లసిల్లన్‌= సంతోషించగా; అల= ఆ; సింహ కిశోరములు= సింగపు కొదమలు; 
ఒక్కమైన్‌= ఒక్క పెట్టున; మద+ఉన్మత్త గజ+ఆవళిన్‌= మదంచేత మిక్కిలి పొగరెక్కిన ఏనుగుల వరసను; పొదుపు 
మాడ్కిన్‌= ఆక్రమించే విధంగా; అరాతి బలంబున్‌= శత్రుసైన్యాన్ని; ముట్టి= తాకి; ఉద్వృత్తిన్‌= గర్వంతో; కడంగి= పూని; 
నెత్తురు నీరన్‌= రక్తం అనే జలంలో; తేల్చినన్‌= తేలిస్తే; అనిన్‌= యుద్దాన్ని; కని= చూసి; మీ నృపుడు= మీ రాజు - 
దుర్యోధనుడు; అల్క+తీటెడిన్‌= కోపం వీడుతాడు. 


తాత్సర్యం: సాటిలేని పరాక్రమవంతులైన ఉపపాండవు లైదుగురూ మనస్సులు సంతోషించగా సింగపు కొదమలు 
ఒక్క పెట్టున మదించిన ఏనుగుల గుంపులను ఆక్రమించే విధంగా శత్రుసైన్యాన్ని ఆక్రమించి నెత్తురు అనే నీటిలో 
తేలిస్తే ఆ యుద్ధాన్ని చూసి మీ రాజు - దుర్యోధనుడు శాంతిస్తాడు. 


విశేషం: అలం: ఉపమ. నెత్తురు నీరన్‌ అనే చోట రూపకం. “చిత్తము లుల్లసిల్లన్‌' అనేదానిని ఉపమేయోపమానాలు 
రెండింటితోనూ (ద్రౌపది పుత్రులు చిత్తము లుల్లసిల్లన్‌ సింహ కిశోరములు చిత్తము లుల్లసిల్లన్‌ అనే రీతిగా అన్వయించవచ్చును. 


మ. _ చెలులుం జుట్టలు నిష్టభృత్యులు మహాజిం బ్రాణముల్‌ డా6ంప కు 

జ్ఞ్వలులై తో నడవన్‌, విరాటు(డును బాంచాలుండు నేపారి సే 

నల యుద్రేకము రౌద్రముం బెనుప, నానా హేతి ఘోరంబుగా. 

దలపడ్డం గని గాక; స్రుక్కుదురె గాంధారీసుతుల్‌ మాటలన్‌? 141 
ప్రతిపదార్థం: చెలులున్‌= స్నేహితులూ; చుట్టలున్‌= చుట్టాలూ; ఇష్టభృత్యులున్‌= ఇష్టులైన సేవకులూ; మహా+ఆజిన్‌= గొప్ప 
యుద్దంలో; (ప్రాణముల్‌; డాపక= దాచుకోకుండా; ఉజ్జ్వలులు+ఐ= (ప్రకాళించేవారై; తోన్‌= కూడా; నడవన్‌= నడవగారాగా; 
విరాటు(డును; పాంచాలుండున్‌= (ద్రుపదుడూ; ఏపు+ఆరి= విజృంభించి; సేనల= సేనల యొక్క; ఉ(ద్రేకమున్‌= విజ్బంభణమూ; 
రౌద్రమున్‌= కోపమూ; పెనుపన్‌= వృద్ది పొందించగా; నానా హేతి ఘోరంబు+కాన్‌= పెక్కు ఆయుధాల చేత భయంకరమైనదికాగా; 
కని కాక= చూసికాని; గాంధారీ సుతుల్‌= గాంధారి కొడుకులు - కౌరవులు; మాటలన్‌= మాటలచేత; (స్రుక్కుదురె= వెనుకకు 


తగ్గుతారా? 
"టై 


తాత్పర్యం: స్నేహితులూ, చుట్టాలూ, ఇష్టసేవకులూ మహాయుద్దంలో (ప్రాణాలు దాచుకోకుండా ప్రకాశిస్తూ వెంట 
రాగా విరాటుడూ, (ద్రుపదుడూ విజృంభించి సేనల విజృంభణమూ, రౌ(ద్రమూ వృద్దిపొందిస్తూ, అనేకాయుధాలతో 
భయంకరంగా మార్కొనడం చూచికాని కౌరవులు మాటలచేత వెనుకకు తగ్గుతారా? 


చ. తటిమి శిఖండి తన్నొరులు దా(క(గ నెవ్వరి దిక్కుజూడ కే 
డ్రె దనపూన్మిపై మనము ధీరత నిల్పి, రథంబు బల్విడిం 
బటిపి, కురుక్షితీశుందడను బ్రహ్మకు వేయును నిండ భీష్ముపై 
కుటికినం గాక, మాకు సగ మూరక యిత్తురె మీరు మేదినిన్‌? 142 


ప్రతిపదార్థం: శిఖండి; తన్నున్‌; ఒరులు= శత్రువులు; తాంకంగన్‌= ముట్టగా; ఎవ్వరి దిక్కున్‌+చూడక= ఎవరివైపూ చూడక; 
తజిమి= కవిసి; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; తన పూన్కిపైన్‌= తన పనిమీద; మనము= మనస్సు; ధీరతన్‌= ధైర్యంతో; నిల్పి; 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథంబున్‌; బల్విడిన్‌= వేగంగా; పఖుపి= పోనిచ్చి; కురుక్షితి+ఈశుండు+అను బ్రహ్మకున్‌= కురురాజు - దుర్యోధనుడు అనే 
(బ్రహ్మకు; వేయును నిండన్‌= వేయేళ్ళు నిండగా- మరణించగా; భీష్ముపైన్‌= భీష్ముడి మీదకు; ఉజికినన్‌+కాక= ఉరికితేనే 
కాని; మాకున్‌; మీరు; మేదినిన్‌= భూమిలో- రాజ్యంలో; సగము; ఊరక+ఇత్తురె?= ఊరికే ఇస్తారా? 


తాత్సర్యం: తనను శత్రువులు ముట్టగా శిఖండి ఎవరివైపూ చూడక కవిసి పరాక్రమంతో తన పనిమీదే మనస్సు 
ధైర్యంతో నిలిపి, రథం వేగంగా పోనిచ్చి, కురురాజు (దుర్యోధనుడు) అనే (బ్రహ్మకు వెయ్యేళ్ళూ నిండగా- 
మరణించగా- భీష్ముడి మీదకు ఉరికితేనే కాని మాకు మీరు రాజ్యంలో సగం ఊరికే ఇస్తారా? 


విశేషం: కురుక్షితీశు డను బ్రహ్మకు- అలంకారం రూపకం, శిఖండి - పూర్వజన్మలో అంబ. భీష్ముడు తనను నిరాకరించాడనే 
కోపంతో అతడిని సాధించాలని తపస్సు చేసింది. తరువాత జన్మలో ఆమె (ద్రుపదుడికి కూతురై పుడుతుంది. కాని, 
తల్లిదండ్రు లామెను పురుషుడుగానే పెంచి, హేమవర్మ కూతురుతో వివాహం చేస్తారు. తన అల్లుడు పురుషుడు కాడని తెలిసి 
హేమవర్మ (ద్రుపదుడిపై దండెత్తుతాడు. శిఖండి స్టూలకర్ణుడనే యక్షుడి అరణ్యంలో ప్రాయోపవేశం చేస్తూండగా, స్టూలకర్జుడామె 
వృత్తాంతం విని తన పురుషత్వం ఆమెకిచ్చి, ఆమె స్త్రీత్వం తాను గ్రహిస్తాడు. శిఖండి భారత యుద్దంలో పాండవుల పక్షంలో 
ఉంటాడు. షండులతోనూ, స్రీలతోనూ యుద్దం చేయనని భీష్ముడి ప్రతిజ్ఞ ఆ విషయం తెలిసికొని పాండవులు భీష్ముడితో 
యుద్దం చేయుమని శిఖండిని నియోగిస్తారు. భీష్ముడు శిఖండిని చూడగానే అస్త్రసన్యాసం చేస్తాడు. 


శా. _ విద్యుద్దండము నిల్చిపొల్చినగతిన్‌ విల్లందమైయుండ న 
స్మ ద్యోధావలి మానసంబున రణోత్సాహంబు రెట్టింప ధృ 
ష్టద్యుమ్నుండు గడంగి ద్రోణు( గడిమిన్‌ డాయంగ, వీక్షించి కా 
కుద్యోగించుట కేల తక్కుదురు మీ రుగ్రాహవక్రీడకున్‌? 143 


ప్రతిపదార్థం: విద్యుత్‌+దండము= మెజపు దండం; నిల్చి; పొల్చిన గతిన్‌= ఒప్పిన విధంగా; విల్లు, అందము+ఐ+ఉండన్‌= 
అందంగా ఉండగా; అస్మద్‌+యోధ+ఆవలీ మానసంబునన్‌= మా వీరుల వరుస యొక్క మనస్సులో; రణ+ఉత్సాహంబు= 
యుద్దోత్సాహం; రెట్టింపన్‌= ఇనుమడించగా; ధృష్టద్యుమ్నుండు= (ద్రుపద పుత్రుడు; కడంగి= పూని; (ద్రోణున్‌= ద్రోణుడిని; 
కడిమిన్‌= పరాక్రమంతో; డాయంగన్‌= సమీపించగా; వీక్షించికాక= చూచికాని; మీరు; ఉగ్ర+ఆహవ (క్రీడకున్‌= భయంకరమైన 
యుద్ధం అనే ఆటకు; ఉద్యోగించుటకున్‌= పూనుటకు; ఏల తక్కుదురు?= ఎందుకు విరమిస్తారు? 


తాత్పర్యం: విద్యుద్దండంవలె ఏల్లు అందగించగా, మా యోధుల మనస్సులలో యుద్దోత్సాహం ఇనుమడించగా, 
ధృష్టద్యుమ్నుడు పూని [ద్రోణుడిని పరాక్రమంతో సమీపించగా చూచికాని మీరు భయంకర యుద్దక్రీడకు పూనుకొనటం 
ఎందుకు విరమిస్తారు? 


విశేషం: విద్యుద్దండము నిల్చిపొల్చినగతిన్‌ విల్లందమైయుండ - అలంకారం ఉపమ. విద్యుద్దండం మెరిసి ఇట్టే అదృశ్యమవుతుంది. 
అది క్షణప్రభ. అందుచేతనే 'నిల్ఫి అనటం. ధృష్టద్యుమ్నుడు ద్రుపదుడి కొడుకు. (ద్రోణుడు తనను అవమానించటం చేత, 
అతడిని చంపగల కొడుకు కొరకు ద్రుపదుడు పుత్రేష్టి చేస్తాడు. ధృష్టద్యుమ్నుడూ, (ద్రౌపదీ యజ్ఞకుండంలోంచి పుట్టుతారు. 
ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షంలో ఉండి కౌరవులతో పోరాడతాడు. అతడు [ద్రోణుడిని చంపలేదు కాని, చనిపోయిన 
ద్రోణుడి శిరస్సు ఖండిస్తాడు. ఆ కోపంతో ద్రోణ పుత్రుడైన అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని రాత్రి శిబిరంలో నిద్రపోతూండగా 
ఆకస్మికంగా మీదబడి వధిస్తాడు. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 223 


(ఈక 


గాండీవ గుణ రవం బొండొండ చెలంగంగ, | శరపరంపర లాకసంబు గప్పం 
బ్రతి విశిఖములు ఖండితములై రాలంగ, । నెదిరి సైన్యంబుల మదగజాది 
చతురంగములును జర్జరితంబులై యవ | యవ భేద మెటు(గని యట్లు గాంగ 
దునిసిన, నెత్తురు నెనడును నెమ్ములు । నెబచియు( గండలు నెనసి సమర 


తే. తలము ఘోరంబుగా(, గపిధ్వజము, ధవళ । హరులు శోభిల్ల, నొగలపై హరి యెలర్ప, 
దేవదత్తంబు మోయ దోంతెంచునట్టి । రథము. గని కాని కానండు రాజరాజు. 144 


ప్రతిపదార్థం: గాండీవ గుణ రవంబు= గాండీవమనే వింటి యొక్క అల్లెత్రాటి ధ్వని; ఒండు+ఒండు+అ= (క్రమక్రమంగా; 
చెలంగంగన్‌= మైోయగా; శరపరంపరలు= బాణాల వరుసలు; ఆకసంబు+కప్పన్‌= ఆకాశాన్ని కప్పివేయగా; ప్రతి విశిఖింబులు= 
ఎదిరి బాణాలు- శత్రువుల బాణాలు; ఖండితములు+ఐ= ముక్కలయి; రాలంగన్‌= రాలిపోగా; ఎదిరి సైన్యంబులన్‌= 
శత్రుసేనల యందలి; మద గజ+ఆది చతురంగములును= మదించిన ఏనుగులు మున్నగు నాలుగు యుద్దాంగాలూ- రథ, 
గజ, తురగ, పదాతులు; జర్దరితంబులు+ఐ= తూంట్లు పడినవయి; అవయవ భేదము+ఎయింగని+అట్టు+కాంగన్‌= అవయవాల 
తేడా ఎరగని విధంగా; తునిసినన్‌= ముక్కలయిపోగా; నెత్తురున్‌+నెనడునున్‌= రక్తమూ, ఎముకలలోని క్రొవ్యూ(మూలుగ); 
ఎమ్ములున్‌= ఎముకలూ; ఎఅచియున్‌= మాంసమూ; కండలున్‌; ఎనసి= కలిసి; సమరతలము= యుద్ధభూమి; ఘోరంబు+కాన్‌= 
భయంకరం కాగా; కపి ధ్వజమున్‌; ధవళ హరులున్‌= శ్వేతాశ్వాలూ; శోభిల్లన్‌= ప్రకాశించగా; నాగలపైన్‌= బండికాడికట్టుకజ్దలపై- 
తొట్టెలో; హరి= కృష్ణుడు; ఎలర్సన్‌= ఒప్పగా; దేవదత్తంబు మైోయన్‌= దేవదత్తమనే శంఖం మోయగా; తోంతెంచు+అట్టి= 
కనబడే; రథమున్‌+కని కాని= రథాన్ని చూచికాని; రాజరాజు= దుర్యోధనుడు; కానండు= చూడడు- తెలిసికొనడు. 


తాత్పర్యం: గాండీవమనే వింటి అల్లైత్రాటి ధ్వని క్రమక్రమంగా మైోయటమూ, బాణాల సమూహాలు ఆకాశాన్ని 
కప్పివేయటమూ, శత్రువుల బాణాలు ముక్కలై రాలటమూ, శత్రు సేనలలోని మత్తేభాలు మొదలుగాగల చతురంగ 
బలాలూ తూంట్టు పడినవై, ఇది ఈ అవయవం అనే వైనం తెలియకుండేటట్లు ముక్కలైపోగా, రక్తంతోనూ, 
మజ్జతోనూ, ఎముకలతోనూ, మాంసంతోనూ, కండలతోనూ కూడి యుద్రభూమి భయంకరం కావటమూ, కపిధ్వజమూ, 
తెల్లగుర్రాలూ ఒప్పగా, తొట్టెలో హరి ఒప్పగా, దేవదత్తమనే శంఖం మైోయగా కనబడే రథం చూచికాని రాజరాజు- 
దుర్యోధనుడు కానలేడు. 


విశేషం: అలం: పర్యాయోక్తం. ఈ విషయం మాటాడుతూన్నవాడు అర్జునుడు. అతడు తన పేరు చెప్పకుండా, విన్నవాళ్లకు 
అర్జునుడని స్ఫురించే విధంగా మాటాడింపజేశాడు కవి. కపిధ్వజమూ, ధవళ హరులూ, తొట్టెలో హరీ, దేవదత్తము - ఇవి 
ఆ రథం అర్జునుడిదని స్సురింపజేస్తున్నాయి. ఇది పర్యాయోక్తమనే అలంకారం. భంగ్యంతరం చేత గమ్యార్థసిద్ది జరగటం 
పర్యాయోక్తం. 
శా. _బాలక్రీడ మహాసురప్రకరమున్‌ భంజింపండే? యెప్పుడుం 

ద్రైలోక్యంబును భక్తియుక్తి( దగ నారాధింపదే? యట్టి శౌ 

ర్యాలంకారు మహాత్మ. దా సరకుసేయం డచ్యుతున్‌! మ మృతం 

డేలా కైకొను? నా సుయోధనునియం దెగ్గేది యూహింపంగన్‌? 145 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: బాల క్రీడన్‌= పిల్గాటయందు; మహా+అసుర (ప్రకరమున్‌= గొప్ప రాక్షసుల సమూహాన్ని; భంజింపండే?= చంపడా? 
ఎప్పుడున్‌= నిత్యమూ; (తైలోక్యంబును= మూడు లోకాల సమూహమూ; భక్తి యుక్తిన్‌= భక్తితో; తగన్‌= ఒప్పుగా; ఆరాధింపదే?= 
పూజింపదా?; అట్టి శౌర్య+ అలంకారున్‌= అటువంటి పరాక్రమం అలంకారంగా కలవాడిని, మహాత్మున్‌= మహానుభావుడిని, 
అచ్యుతున్‌= కృష్ణుడిని; తాన్‌= తాను - దుర్యోధనుడు; సరకు+చేయండు= లక్ష్యపెట్టడు; అతండు= దుర్యోధనుడు; 
మమ్మున్‌; ఏలా= ఎందుకు; కైకొనున్‌?= లక్ష్యపెడతాడు?; ఊహింపంగన్‌= ఆలోచింపగా, ఆ సుయోధనునియందున్‌= ఆ 
దుర్యోధనుడిలో; ఎగ్గు+ఏది?= దోషమేది- అపరాధ మేముంది? 


తాత్పర్యం: పిల్లాటయందు ఘోర రాక్షసుల సమూహాన్ని చంపడా? నిత్యమూ మూడులోకాలూ భక్తితో ఒప్పుగా 
పూజింపవా? అటువంటి పరాక్రమం అలంకారంగా కలవాడూ, మహాత్ముడూ అయిన కృష్ణుడిని తను లెక్కచేయడు! 
ఇంక అతడు మమ్మల్ని ఎందుకు లెక్కచేస్తాడు? ఆలోచిస్తే ఆ దుర్యోధనుడిలో తప్పేముంది? 


విశేషం: అలం: కావ్యార్దాపత్తి. శౌర్యాలంకారుడూ, మహాత్ముడూ అయిన కృష్ణుడినే లెక్కచేయని దుర్యోధనుడు మమ్మల్ని 

లెక్క చేయకపోవటం దోషం కాదు- సహజమే అని భావం. 'తా సరకు సేయం డచ్యుతున్‌ మమ్మతండేలా కైకొను?' 

అచ్యుతుడినే సరకుసేయనివాడు మమ్మల్ని సరకు సేయడని వేరే చెప్పాలా? అని కైముత్యం చేత అర్థ సంసిద్ది జరుగుతోంది 
కాబట్టి అలంకారం కావ్యార్థాపత్తి, 

వ. ఏముపితామహ గురు కృపాచార్యులకు నమస్కరించి, యస్మదీయ రాజ్యభాగంబునకై తొడరి కయ్యంబు 
సేయువారము; కౌరవులకుంబూని యెవ్వరేమాతో(బెనంగినను వారి శస్త్రాస్తంబులు ధర్మప్రతిహతంబులగునని 
తలంచెదము; పండ్రెండు వత్సరంబులు వనంబున నమ్మెయి నిడుమలం బడి, జనపదంబునం బదుమూండగునే 
డజ్ఞాతవాసాయాసం బట్లనుభవించి వచ్చి, మా తండ్రి పాలికినై పెనం గు మమ్ము నింద్రాది సుర 
సహాయులయ్యును ధార్తరాష్తులు గెల్బువారైరేని ధర్మంబుకంటె నధర్మము బలవంతం బైనయదియగు; 
నింతియకాని మా చేయునట్టిది గీ డైనదిగా; దేము వాసుదేవుని మున్నిడుకొని నడతుము గావున, నీ 
యుద్దంబునం జయంబు మాకు సిద్దంబ; యెల్ల భంగులం గర్భ సహితంబుగా గాంధారీనందనులం దునిమి 
యేము భూమి గొనుట దప్పదు; 'గాండీవంబు దివియకయును గుడుసువడియెడు; బాణంబులు 
దమయంతన తూణీరంబుల వెడలెడు(; దోలూడ్డు మహానాగంబునుంబోలె( గరవాలంబు దాన యొటివెలికి 
నిగుడుచున్నయది గావున, మా కవశ్యంబును సంగరంబు సంభవించు(; బాశుపతాది దివ్యశరంబులం 
గురుపక్ష ప్రజాక్షయంబు సేసి శాంతిం బొందెదము; సూతనందనా! నీవు సుస్థిరుండవై యింతయుం దెలియం 
బలుకవలయు; నిమ్మాటలు విని కురువృద్దుండగు బాహ్లాకుండును, బితామహుండగు భీష్ముండును, గురుం 
డగు కుంభసంభవుండును, శిక్షకుండగు కృపాచార్యుండును, గురుపుత్రుండగు నశ్వత్ధామయు, సద్దుద్ది 
యగు విదురుండును, ధర్యాచరణకల్యుండగు శల్యుండును నెయ్యది నిశ్చయించి పలికి రది యయ్యెడు; 
సుయోధనాదు లాయుష్షంతు లగువారకాక! యని పలికె.’ నని చెప్పిన విని మందాకినీనందనుం డందటు 
విన దుర్యోధనున కి ట్లనియె: 146 

ప్రతిపదార్థం: ఏము= మేము; పితామహ గురు కృపాచార్యులకున్‌= భీష్ముడికీ, ద్రోణుడికీ, కృపాచార్యుడికీ; నమస్కరించి; 

అస్మదీయ రాజ్య భాగంబునకై= మా రాజ్యభాగం కొరకు; తొడరి= పూని; కయ్యంబు+చేయువారము= యుద్దం చేస్తాం; 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 225 


కౌరవులకున్‌+పూని= కౌరవులకొరకై యత్నించి; ఎవ్వరేన్‌= ఎవరైనా; మాతోన్‌; పెనంగినను= యుద్దం చేస్తే; వారి శస్త్ర+అస్త్రంబులు; 
ధర్మ 'ప్రతిహతంబులు+అగున్‌+అని తలంచెదము= ధర్మం చేత దెబ్బ కొట్టబడినవి అవుతాయని భావిస్తాం; పం(డైండు 
వత్సరంబులు= పన్నెండేళ్ళు; వనంబునన్‌= అడవిలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఇడుమలన్‌+పడి= కష్టా లనుభవించి; 
జనపదంబునన్‌= దేశంలో; పదుమూండగు+ఏండు= పదమూడోయేడు; అజ్ఞాతవాస+ఆయాసంబు+అట్లు+ అనుభవించి వచ్చి= 
అజ్ఞాతవాస కష్టం ఆ విధంగా అనుభవించి వచ్చి; మా తండ్రి పాలికినై= మా తండ్రి వాటా కొరకు; పెనంగు మమ్మున్‌= 
పోరాడే మమ్మల్ని; ఇం(ద్ర+ఆది సుర సహాయులు+అయ్యును= ఇంద్రుడు మొదలగు దేవతలు తోడుగా గలవారయినా; 
ధార్తరాష్టులు= కౌరవులు; గెల్చువారు+ఐరి+ఏనిన్‌= గెలిస్తే; ధర్మంబు కంటెన్‌; అధర్మంబు; బలవంతంబు ఐన+అది+అగున్‌= 
బలవత్తరం అవుతుంది; ఇంతియకాని= ఇంతేకాని; మా చేయు+అట్టిది= మేము చేసేది; కీడు+ఐనది+కాదు= తప్పుకాదు; 
ఏము; వాసుదేవునిన్‌= కృష్ణుడిని; మున్ను+ఇడికొని= ముందు పెట్టుకొని; నడతుము; కావునన్‌; ఈ యుద్దంబునన్‌, జయంబు; 
మాకున్‌; సిద్దంబు+అ= సిద్దమే; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; కర్ణ సహితంబుగాన్‌= కర్షుడితో కూడా; గాంధారీ నందనులన్‌= 
గాంధారి కొడుకులను-కౌరవులను; తునిమి= వధించి; ఏము= మేము; భూమి+కొనుట; తప్పదు; గాండీవంబు; తివియకయును= 
లాగకుండానే; గుడుసు+పడియెడున్‌= గుండ్రంగా చుట్టుకుంటున్నది; బాణంబులు; తమ+అంతన్‌+అ= తమకు తామే; 
తూణీరంబులన్‌+వెడలెడున్‌= అమ్ముల పొదులలోనుండి వెలువడుతున్నాయి; తోలు+ఊడ్చు మహత్‌ నాగంబునున్‌+పోలెన్‌= 
కుబుసం విడిచిపెట్టే పెద్ద పామువలె; కరవాలంబు= కత్తి; ఒజ వెలికిన్‌= ఒరబయటికి; నిగుడుచున్‌+ఉన్న+అది= వస్తున్నది; 
కావునన్‌; మాకున్‌; అవశ్యంబును= తప్పక; సంగరంబు= యుద్దం; సంభవించున్‌= కలుగుతుంది; పాశుపత+ఆది దివ్య 
శరంబులన్‌= పాశుపతం మొదలైన దేవతా సంబంధ్యస్తాలతో; కురు పక్ష ప్రజా క్షయంబు+చేసి= కౌరవుల పక్షంలో ఉన్న 
జనుల నాశనం చేసి; శాంతిన్‌+పొందెదము= శాంతిస్తాం; సూత నందనా!= సంజయా!; నీవు; సుస్టిరుండవు+ఐ= నిలకడగలవాడవై- 
జంకులేనివాడవయి; ఇంతయున్‌= ఇదంతా; తెలియన్‌+పలుకవలయున్‌= తెలపాలి; ఈ+మాటలు; విని; కురు వృద్దుండు+అగు 
బాహ్లికుండును= కురు వంశంలో పెద్దవాడైన బాహ్లికుడూ; పితామహుండు+అగు భీష్ముండును= తాత అయిన భీష్ముడూ; 
గురుండు+అగు కుంభసంభవుండును= (దోణుడూ; శిక్షకుండు+అగు కృపాచార్యుండును= ఆచార్యుడైన కృపుడూ; గురు 
పుత్రుండు+అగు+అశ్వత్హామయున్‌= (ద్రోణుడి కుమారుడైన అశ్వత్హామా; సత్‌+బుద్ది+అగు విదురుండును= బుద్దిమంతుడైన 
విదురుడూ; ధర్మ+ఆచరణ కల్యుండు+అగు శల్యుండును= ధర్మం ఆచరించటంలో సమర్ధుడైన శల్యుడూ; ఎయ్యది= ఏది; 
నిశ్ళయించి= నిర్ణయించి; పలికిరి; అది; అయ్యెడున్‌; సుయోధన+ఆదులు= దుర్యోధనుడు మొదలగువారు; ఆయుష్మంతులు+ 
అగు వారు+అ కాక= ఆయువు కలవాళ్ళు అవుతారు కాక; అని; పలికెన్‌; అని; చెప్పినన్‌; విని; మందాకినీ నందనుండు= 
గంగాసుతుడు- భీష్ముడు; అందజున్‌; వినన్‌; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: మేము భీష్ముడికీ, ద్రోణుడికీ, కృపుడికీ నమస్కరించి, మా రాజ్యభాగానికై పూని యుద్దం చేస్తాం. 
కౌరవుల కొరకు ఎవరైనా మాతో యుద్దం చేసినా, వారి శస్తాలూ, అ(స్తాలూ ధర్మంచేత నిరోధించబడతాయని 
భావిస్తాం. పన్నెండేళ్ళు అడవిలో అలా కష్టా లనుభవించి, (గ్రామంలో పదమూడోయేడు అజ్ఞాతవాస కష్టం అట్టా 
అనుభవించి వచ్చి, మా తండ్రి వాటా కొరకు పోరే మమ్ములను, ఇంద్రాది దేవతలు తోడు వచ్చినా కౌరవులు గెలిస్తే, 
ధర్మం కంటె అధర్మం బలవత్తరం అన్నమాట. ఇంతేకాని మేము చేసేది తప్పు కాదు. మేము కృష్ణుడిని ముందు 
పెట్టుకొని నడుస్తాం కాబట్టి ఈ యుద్దంలో గెలుపు మాదే, అన్ని విధాల కర్షుడితో కూడా కౌరవులను వధించి 
మేము భూమిని పుచ్చుకొనటం తప్పదు, గాండీవం లాగకుండానే వంగుతున్నది. బాణాలు తమకు తామే అంప 
పొదులలోనుండి వెలువడుతున్నాయి. కుబుసం విడిచే మహాసర్పంవలె ఖడ్గం తనంతట తానే ఒరలో నుండి 
బయటికి వస్తున్నది. కాబట్టి మాకు తప్పకుండా యుద్దం జరిగితీరుతుంది. పాశుపతాది దివ్యాస్తాల చేత కురుషక్షంలో 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉన్న వాళ్ళను నశింపజేసి శాంతిస్తాం. సంజయా! నీవు ఏమీ జంకకుండా ఇదంతా స్పష్టపరచాలి. ఈ మాటలు విని 
కురువృద్దుడైన బాహ్లికుడూ, తాత అయిన భీష్ముడూ, గురుడైన [ద్రోణుడూ, ఆచార్యుడైన కృపుడూ, గురుపుత్రుడైన 
అశ్వత్థామా, బుద్దిమంతుడైన విదురుడూ, ధర్మనిర్వహణ దక్షుడైన శల్యుడూ ఏది నిర్ణయించి పలుకుతారో అది 
జరుగుతుంది. దుర్యోధనాదులు దీర్చాయువు లవుతారు కాకి అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు అందరూ 
వినేటట్లు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'గాండీవంబు దివియకయును గుడుసువడియెడు - బాణంబులు దమయంతన తూణీరంబుల వెడలెడు; కరవాలంబు 
దాన యొణ వెలికి నిగుడుచున్నయది.' అలంకారం విభావన. కారణం లేకుండానే కార్యం జరిగినట్టు చెప్పటం విభావనాలంకారం. 
'తోలూడ్చు మహానాగంబునుం బోలె. గరవాలంబు దాన యొజ వెలికి నిగుడుచున్నయది'- అలంకారం ఉపమాను(ప్రాణిత 
విభావన. 


సీ. _ నలినగర్జుండు పెద్ద కొలువున నున్నెడ | సురపతి ప్రముఖుల చూడ్ములెల్ల 
మెజయు తేజంబున మిటుమిట్లు గొన నిద్ద । అచ్చట నొరసికొంచరుగం జూచి, 
“వీ రెవ్వ, రిమ్మెయి మీ రుండ సరుకుసే । యని యట్లు వోయెడు నట్టివార?' 
లని బృహస్పతి బ్రహ్మ నడిగిన నతని కి । ట్లనియె నా చతురాస్యు. డాదరమున( 


తే. దపము పెంపును బలశౌర్యదర్పములును । గలిగి లోకహితార్ధంబుగా. జరింతు 
రే యుగంబున నరు(డు నారాయణుండు । నన బ్రసిద్దికి నెక్కిన మునులు సుమ్ము! 147 


ప్రతిపదార్థం: నలిన గర్భుండు= తమ్మిచూలి-బ్రహ్మ; పెద్ద కొలువునన్‌= నిండు సభలో; ఉన్న+ఎడన్‌= ఉండగా; సురపతి 
ప్రముఖుల చూడ్కులు+ఎల్లన్‌= ఇం|ద్రాదుల చూపులన్నీ; మెజయు తేజంబునన్‌= (ప్రకాశించే తేజస్సుతో; మిట్టు+మిట్టు+కొనన్‌= 
కళ్ళు చెదిరిపోయేటట్లు; ఇద్దణు= ఇరువురు; అచ్చటన్‌; ఒరసికొంచున్‌= రాసుకొంటూ; అరుగన్‌+చూచి= వెళ్ళటం చూచి; 
వీరు= ఈ ఇరువురూ; ఎవ్వరు?; ఈ+మెయిన్‌= ఈ విధంగా; మీరు+ఉండన్‌= మీరు ఉంటూండగా; సరకు+చేయని+అట్టు= 
లెక్కచేయనట్టు; పోయెడు+అట్టివారలు= (ప్రవర్తిస్తున్నారు; అని; బృహస్పతి; (బ్రహ్మన్‌; అడిగినన్‌= అడుగగా; ఆ 
చతురాస్యుండు= ఆ (బ్రహ్మ; ఆదరమునన్‌= ప్రీతితో; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌; తపము పెంపును= తపోమహిమా; బల 
శౌర్య దర్పములను= బలం, శౌర్యం, గర్వం కలిగి; లోక హిత+అర్థంబుగాన్‌= లోకం మేలుకోసం; ఏ యుగంబునన్‌= ఏ 
యుగంలో అయినా; నరు(డున్‌ నారాయణుండున్‌+అనన్‌+(ప్రసిద్దికిన్‌+ఎక్కిన మునులు= నరుడూ నారాయణుడూ అని 
ప్రసిద్ది వహించిన మునులు; చరింతురు సుమ్ము!= సంచరిస్తారు సుమా! 


తాత్సర్యం: బ్రహ్మ నిండుసభ తీర్చి ఉండగా, ఇంద్రాదుల చూపులన్నీ- మెరిసిపోయే తేజస్సుతో కళ్ళుమిరుమిట్టు 
కొలిపేటట్టు ఇద్దరు ఒకరినొకరు రాసుకుంటూ వెళ్ళటం చూచి, “ఈ ఇరువురూ ఎవ్వరు? మీ రుంటూండగా 
మిమ్ములను లక్ష్యపెట్టనట్టు సంచరిస్తున్నారు? అని బృహస్పతి బ్రహ్మనడుగగా, ఆ బ్రహ్మ ప్రీతితో ఇట్లా అన్నాడు: 
'తపశ్శక్తీ బలమూ, పరాక్రమమూ, గర్వమూ కలిగి లోకహితం కొరకు ప్రతియుగంలోనూ నరుడూ, నారాయణుడూ 
అని ప్రసిద్దికెక్కిన మునులు సంచరిస్తారు సుమా! 


వ. అని పలికి వెండియు 148 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 227 
తాత్పర్యం: అని పలికి, ఇంకా. 


క. “అనిమిషహితము దనుజ నా । శనమును జేయుదు; రధర్మ సంగ్రామము గ 
ల్లిన చోట ధర్మపరు లగు । జనముల గెలిపింతు రధిక సంరంభమునన్‌. 149 


ప్రతిపదార్థం: అనిమిష హితమున్‌= దేవతలకు మేలూ; దనుజ నాశనమును= రాక్షస వినాశాన్నీ; చేయుదురు; అధర్మ 
సం(గ్రామము= అధర్మ యుద్దం; కల్గిన చోటన్‌; ధర్మపరులు+అగు జనములను= ధర్మాత్ములైన జనుల్ని; అధిక సంరంభమునన్‌= 
మిక్కిలి ఆటోపంతో; గెలిపింతురు. 


తాత్పర్యం: 'దేవతలకు హితమూ, రాక్షసులకు వినాశమూ చేస్తారు. అధర్మయుద్దం జరిగేచోట ధర్మపరులైన 
జనులను మిక్కిలి ఆటోపంతో గెలిపిస్తారు. 


వ. దేవాసుర యుద్దంబు నప్పు డింద్రుండు వోయి వీరి నారాధించి తో డడిగినం, జనుదెంచి పాలోమ 
కాలకేయాదులగు ననేక దైత్య దానవులం జంపి యింద్రునకు విజయంబు గావించి; రది మొదలుగా వీరల 
నెల్లవారలు నెలింగియుండుదు; రిది యొక్క తేజంబ రెండు దెటింగులై వెలుంగుచుండు' నని చెప్పి, 
వినోదార్థంబు జన్మాంతరంబు నొందిన యమ్మహాత్ములు గదా యీ యర్జునుండును వాసుదేవుండును! 
నర్జునుండు సముద్రతీరంబున హిరణ్యపురంబు వొడిచి నివాతకవచుల నటువది వేవుర నిర్ణించి 

పర్ణన్యునకు( బ్రియంబుసేసె; వాసుదేవు పరాక్రమంబు గంస నరకాసుర ప్రముఖ నిఖిల దుష్ట నిగ్రహంబునం 


జ 


బ్రసిద్ధంబు గాదె? తెలియ విను మున్నరూపు సెప్పెద. 150 


~~ 


ప్రతిపదార్థం: దేవ+అసుర యుద్దంబు+అప్పుడు= దేవదానవ యుద్ద సమయంలో; ఇంద్రుండు+పోయి; వీరిన్‌; ఆరాధించి= 
పూజించి; తోడు= సహాయం; అడిగినన్‌= అడుగగా; చనుదెంచి= వచ్చి; పౌలోమ కాలకేయ+ఆదులు+అగు= పౌలోములు; 
కాలకేయులు మొదలగు; అనేక దైత్య దానవులన్‌= పెక్కురు దైత్యులనూ, దానవులనూ; చంపి; ఇంద్రునకున్‌; విజయంబు= 
గెలుపు; కావించిరి; అది మొదలుగాన్‌; వీరలన్‌; ఎల్లవారలున్‌= అందరూ; ఎటింగి+ఉండుదురు; ఇది; ఒక్క తేజంబు+అ= 
ఒక తేజస్సే; రెండు+తెణంగులు+ఐ= రెండు విధాలయి; వెలుంగుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; అని; చెప్పెన్‌; 
ఈ+అర్జ్హునుండును; వాసుదేవుండును= కృష్ణుడూ; వినోద+అర్థంబు= వేడుకకొరకు; జన్మ+అంతరంబున్‌+ఒందిన= మరో 
జన్మనందిన; ఆ+మహాత్ములు+కదా!= ఆ మహానుభావులే కదా!; అర్జునుండు; సము[ద్ర తీరంబునన్‌= సము(ద్రపుటొడ్డున; 
హిరణ్యపురంబు+పొడిచి; నివాతకవచులన్‌; అయువది వేవురన్‌= అరవై వేల మందిని; నిర్జించి= జయించి; పర్దన్యునకున్‌= 
ఇంద్రుడికి; ప్రియంబు+చేసెన్‌= (ప్రీతి కలిగించాడు; వాసుదేవు పరా(క్రమంబు= కృష్ణుడి శౌర్యం; కంస నరక+అసుర (ప్రముఖ 
నిఖిల దుష్ట నిగ్రహంబునన్‌= కంసుడూ; నరకాసురుడూ మొదలయిన ఎల్ల దుర్మార్గుల వధచేత; (ప్రసిద్దంబు+కాదె= 
తెలిసిందేకదా; ఉన్న రూపు= ఉన్న విధం; చెప్పెదన్‌; తెలియన్‌+వినుము. 


తాత్సర్యం: దేవ దానవ యుద్ద సమయంలో ఇం(దుడు వెళ్ళి ఈ నరనారాయణులను పూజించి సహాయం 
చేయండని అడిగితే, వచ్చి పౌలోములూ, కాలకేయులూ మొదలైన పెక్కుమంది దైత్యులనూ, దానవులనూ చంపి 
ఇంద్రుడికి విజయం సంపాదించిపెట్టారు. అది మొదలుకొని వీరిని అందరూ ఎరుగుదురు. ఇది ఒక్క తేజస్సే. 
రెండు విధాలుగా అయి ప్రకాశిస్తూ ఉంటుంది” అని చెప్పాడు. వేడుక కొరకు మరో జన్మనెత్తిన ఆ మహాత్ములే 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


కదా ఈ అర్జునుడూ, కృష్ణుడూ. అర్జునుడు సముద్రతీరస్థమైన హిరణ్యపురం పొడిచి అరవైవేలమంది నివాతకవచులను 
జయించి ఇంద్రుడికి పీతి కలిగించాడు. కృష్ణుడి పరాక్రమం కంస నరకాసురాది సకల దుర్మార్గులను చంపడం 
వలన తెలిసిందేకదా! ఉన్న విధం చెపుతాను తెలిసేటట్టు వినుము. 


క. ఆ యిరువురు నొకతలయై । యాయోధనమునకు నడచునట్టిద యేనిన్‌ 
వే యేల మనక కా దెదు । రై యేడ్తెట( దాక హరునకైనను వశమే? 151 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురున్‌= ఆ కృష్ణార్ణును లిద్దరూ; ఒక తల+ఐ= ఏకమయి; అయోధనమునకున్‌= యుద్దానికి; 
నడచు+అట్టిది+అ+ఏనిన్‌= నడవటమే జరిగితే; వేయి+ఏల= వేయి మాట లెందుకు? మనకున్‌+అ కాదు= మనకే కాదు; 
ఎదురు+ఐ= ఎదురుగా ఉండి; ఏడ్తైణన్‌= పరా(క్రమంతో; తా(కన్‌= ఎదిరించటానికి; హరునకున్‌+ఐనను వశమే= ఆ 
ఈశ్వరుడికైనా సాధ్యమే? 


తాత్పర్యం: ఆ కృష్ణార్ణును లిద్దరూ ఏకమయి యుద్దానికి నడవడమే జరిగితే, వేయి మాటలెందుకు? మనకే కాదు, 
ఎదురుగా నిలబడి పరాక్రమంతో ముట్టటానికి ఆ హరుడికి కూడా సాధ్యం కాదు. 


విశేషం: హరుడికే సాధ్యం కాదన్నప్పుడు మనకు సాధ్యం కాదని వేరే చెప్పాలా? అని కైముత్యంచేత అర్థ సంసిద్ది కలుగుతున్నది. 
కాబట్టి అలంకారం కావ్యార్థాపత్తి. ఇక్కడ -ఈళశ్య్ళరుడికి హరశబ్దం సాభిప్రాయంగా (ప్రయుక్తమైంది కాబట్టి అలంకారం 
పరికరాంకురం. 
క. సారథియు రథియు నై యొక । తేరం గృష్టు లతిఘోరతేజస్సార 

స్పారత( దోచిన నైనను । ధీరత వాటించి చూచి తెలిసెదవు బలే!” 152 


ప్రతిపదార్థం: కృష్ణులు= కృష్ణార్ణునులు; సారథియున్‌; రథియున్‌+ఐ= రథికుడూ అయి; ఒక తేరన్‌= ఒక రథం మీద; అతి 
ఘోర తేజన్‌+సార స్ఫారతన్‌= మిక్కిలి భయంకరమైన తేజస్సారం యొక్క ఆధిక్యంతో; తోంచినన్‌+ఐననున్‌= కనబడినప్పుడైనా; 
ధీరత+పాటించి= ధైర్యం కలిగి; చూచి; తెలిసెదవు బలే!= తెలిసికొంటావు సుమీ! 


తాత్సర్యం: ఒక కృష్ణుడు సారథీ, ఇంకో కృష్ణుడు (అర్జునుడు) రథికుడూ అయి ఒక రథంపై మిక్కిలి భయం 
కరమైన తేజస్పారపుటాధిక్యంతో కనబడినప్పుడైనా నీవు ధైర్యం వహించి చూచి తెలిసికొంటావులే.” 


విశేషం: కృష్ణుడంటే శ్రీకృష్ణుడే కాక, అర్జునుడు కూడా. కృష్ణుడు= నల్లనివాడు. అర్జునుడు నల్లని వాడవటం చేత అతడు 
కూడా కృష్ణు డనబడతాడు. ఇక్కడ “కృష్ణులు” అని ఇద్దరికీ ఒకే శబ్దం వాడటం వలన వారి ఐక్యాన్ని ఒక తేజస్సే రెండయిన 
దనటాన్ని సూచిస్తున్నాడు కవి. 


వ. అనుచునా సుయోధను నుపలక్షించి శాంతనవుండు మటియు నిట్లనియె: 153 
ప్రతిపదార్థం: అనుచున్‌; ఆ సుయోధనున్‌= ఆ దుర్యోధనుడిని; ఉపలక్షించి= చూచి; శాంతనవుండు= శంతనుపుత్రుడు- 


భీష్ముడు; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అంటూ ఆ దుర్యోధనుడిని చూచి భీష్ముడు ఇంకా ఇట్లా అన్నాడు. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 229 


క  'మదినా మాట కొకింతయు । బెదర వకార్యంబునందు. బ్రియము గలిగి యుం 
డుదు; కౌరవులకు. గాలము । తుదియో కా కిట్టి గర్వితుని నే మందున్‌? 154 


ప్రతిపదార్థం: నా మాటకున్‌; ఒక+ఇంతయున్‌= కొంచెం కూడా; మదిన్‌= మనస్సులో; బెదరవు= భయపడవు; అకార్యంబు 
నందున్‌= చెడుపనియందు- చేయదగని పనియందు; ప్రియము+కలిగి+ఉండుదు(వు)= ట్రీతి కలిగి ఉంటావు; కౌరవులకున్‌; 
కాలము+తుది+ఓ= అంత్యకాలమో; కాక= లేకపోతే; ఇట్టి గర్వితునిన్‌= ఇట్టాంటి పొగరుబోతును; ఏమి+అందున్‌?= ఏమంటాను? 


తాత్పర్యం: 'నా మాటకు కొంచెం కూడా మదిలో భయపడవు. చేయదగని పనియందు పీతి కలిగి ఉంటావు. 
కౌరవులకు పోగాలం దాపురించిందేమో లేకపోతే ఇట్టాంటి పొగరుబోతును నిన్ను ఏమంటాను? 


తే. హితములగు నాదు వచనంబు లిపుడు వినని । వా(డవైతేని నప్పుడు 'వారు వడిరి, 
వీరు వడి' రను పలుకులు విందుగాక । శకుని కర్ణ దుశ్మాసనుల్‌ సమ్మతింప. 155 


ప్రతిపదార్థం: హితములు+అగు నాదు వచనంబులు= మేలును గూర్చే నా మాటలు; ఇపుడు; వినని వాడవు! ఐతి(వి)+ఏనిన్‌= 
వినకపోతే; అప్పుడు= యుద్ద సమయంలో; శకుని కర్ణ దుశ్ళాసనుల్‌; సమ్మతింపన్‌= ఇష్టపడగా; వారు+పడిరి= వారు చచ్చారు; 
వీరు+పడిరి= వీరు చచ్చారు; అను పలుకులు= అనే మాటలు; విందు(వు)+కాక= వింటావులే. 


తాత్సర్యం: నీ హితం కోరే నా మాటలు ఇప్పుడు నీవు వినకపోతే, అప్పుడు కురుక్షేత్ర యుద్ద సమయంలో వారు 
చచ్చారు, వీరు చచ్చారు” అనే మాటలు - శకుని, కర్ణుడూ, దుశ్ళాసనుడూ ఇష్టపడగా - వింటావులే. 


వ. దుష్ట కష్ట నికృష్ణాత్ము లగు నిమ్మువ్వురు( జెప్పెడు బుద్దులుగాని యొండు విననొల్ల; వేమి సేయవచ్చు?' నని 

పలికినం గానీనుండు గనలి గాంగేయున కిట్లనియె; 156 
ప్రతిపదార్థం: దుష్ట కష్ట నికృష్ణ- ఆతులు +అగు+-ఈ+మువ్వురున్‌= దుర్మార్గులూ, పాపులూ, సళ బుద్దులూ అయిన ఈ 
ముగ్గురూ (కర్ష శకుని దుశ్ళాసనులు); చెప్పెడు బుద్దులు+కాని= చేసే బోధలు కాని; ఒండు= ఇంకొకటి; వినన్‌+ ఒల్లవు= 
వినటానికి ఇష్టపడవు; ఏమి చేయన్‌+వచ్చున్‌?= ఏమిటి చేయటం?; అని; పలికినన్‌; కానీనుండు= కర్షుడు (కన్యాపుత్రుడు); 
కనలి= కోపం వహించి; గాంగేయునకున్‌= భీష్ముడికి (గంగా పుత్రుడు); ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: దుర్మార్గులూ, పాపులూ, నీచస్వభావులూ అయిన ఈ కర్ణ శకుని దుశ్చాసనులు ముగ్గురూ చేసే బోధలే 
కాని ఇంకొకటి వినడానికి ఇష్టపడవు. ఏం చెయ్యటం?” అని అంటే, కర్షుడు కోపించి భీష్ముడితో ఇట్టా అన్నాడు. 


ఆ. “ఇట్టు లాడం దగునె? యే నేమి సేసెతిణ । గొలిచి కుడుచు పాడి నలవు( జలము. 
బలుకు టెందు నెగ్గి? పతికి. బుత్తులకును । మనుమలకు హితంబ యొనర నడతు. 157 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఇలా; ఆడన్‌+తగునె= మాటాడవచ్చా?; ఏను+ఏమి+చేసితిన్‌= నేనేం చేశాను?; కొలిచి కడుచు 
పాడిన్‌= సేవించి, తినే ధర్మంచేత; అలవున్‌= ఉపాయమూ; చలమున్‌= పంతమూ; పలుకుట; ఎందున్‌= ఎక్కడా; ఎగ్గె= 
తప్పా?; పతికిన్‌= రాజుకూ - ధృతరాష్టుడికీ; పుత్రులకును= కొడుకులకూ; మనుమలకున్‌; హితంబు+అ= మేలే; ఒనరన్‌= 
కలిగేటట్టు; నడతున్‌= (ప్రవర్తిస్తాను. 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నీవు ఇట్లా మాటాడవచ్చా? నేనేం చేశానని? వాళ్ళను సేవిస్తూ, వాళ్ళ ఉప్పు తింటూన్న న్యాయం చేత, 
ఏదో నాకు తోచిన ఉపాయం చెప్పటమూ, వాళ్ళకై పంతం పూనటమూ ఎక్కడైనా తప్పా? నే నెప్పుడూ ధృతరాష్ట్ర 
మహారాజుకూ, అతడి కొడుకులకూ, మనుమలకూ మేలే కలిగేవిధంగా (ప్రవర్తిస్తాను. 


క కాని తెటిరైన నింతటి । మానిసింగా నేల చేయు మనుజేంద్రుండు న 
న్నీ నెజి దప్పిన మాటలు । నీ నోరన్‌ వెడల. దగునె నిండిన సభలోన్‌?' 158 
ప్రతిపదార్థం: కాని తెణంగు+ఐనన్‌= దుర్మార్గం అయితే; మనుజ+ఇం[ద్రుండు= రాజు-దుర్యోధనుడు; నన్నున్‌; ఇంతటి 


మానిసిన్‌+కాన్‌= ఇంతటి గొప్పవాడినిగా; ఏల చేయున్‌= ఎందుకు చేస్తాడు?; నిండిన సభలోన్‌= నిండు సభలో; ఈ నెటి+ 
తప్పిన మాటలు= ఈ అన్యాయపు మాటలు; నీ నోరన్‌= నీ నోటి నుండి; వెడలన్‌+తగునె?= రావచ్చా? 


తాత్పర్యం: నాది దుర్మార్గం అయితే, రాజు దుర్యోధనుడు నన్ను ఇంతటి గొప్పవాడుగా ఎందుకు చేస్తాడు? 
నిండుసభలో ఈ అన్యాయపు మాటలు నీ నోటి నుండి వెలువడవచ్యా? 


విశేషం: 'ఇంతటి మానిసి(గా నేల చేయు” - కర్షుడు సూతకులజుడని కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో పెద్దలు పాల్గొననీయకపోతే, 
దుర్యోధనుడు అప్పటికప్పుడు అంగరాజ్యానికి అభిషిక్తుడిని చేసి కర్ణుడిని రాజుగా చేస్తాడు. ఇదీ కర్టుడి అభిప్రాయం. 


వ. అనిన విని భీష్ముడు ధృతరాస్తున కిట్లనియె: 159 
తాత్పర్యం: అనగా విని భీష్ముడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు : 


భీష్ముడు కర్షుని దుర్ణయంబు ధృతరాష్ట్రునితో. జెప్పుట (సం. 5-48-33) 


తే. “ఒకట నైనను వారియం దొకరిలోని । చిదుర పాలును బోలండు; సిగ్గులేక 
“పాండవుల గెల్తు నే నని పలుకుచుండు; । వీని రజ్జులు దులువలు విండ్రు తగిలి! 160 


ప్రతిపదార్థం: ఒకటన్‌+ఐనను= ఒక్క విషయంలో అయినా; వారి యందున్‌= ఆ పాండవులలో; ఒకరిలోని చిదురపాలును= 
ఒక్కరిలోని చిన్న తునుకంత కూడా; పోలండు= సరిపోడు; సిగ్గులేక; పాండవులన్‌; నేను; గెల్తున్‌; అని; పలుకుచున్‌+ఉండున్‌= 
అంటూఉంటాడు; వీని రజ్ఞాలు= వీని పొల్టుకూతలు; తులువలు= దుర్మార్గులు; తగిలి= ఆసక్తి వహించి; విండ్రు= వింటారు. 


తాత్సర్యం: ఒక్క విషయంలోనైనా పాండవులలో ఒకడిలోని చిన్ని తునుకంత కూడా పోలడు. సిగ్గులేక పాండవులను 
నేను గెలుస్తానంటూ ఉంటాడు ఈ కర్టుడు. వీడి పొల్గుకూతలను దుర్మార్గులు ఆసక్తితో వింటారు. 


క మగంటిమి వారికి వీ డెదు | రుగ నమ్మి సుయోధనుడు విరోధము గొని, స 
ర్వ గుణాఢ్యులు బలవంతులు । నగు పాండునృపాలసుతుల నవమానించెన్‌. 161 


ప్రతిపదార్థం: మగంటిమిన్‌= పరా(క్రమంలో; వారికిన్‌= ఆ పాండవులకు; వీండు= ఈ కర్గుడు; ఎదురుగన్‌= (ప్రతిగా; నమ్మి; 
సుయోధను(డు= దుర్యోధనుడు; విరోధము+కొని= శత్రుత్వం తాల్చి; సర్వ గుణ+ఆఢ్యులున్‌= సకల సుగుణ సంపన్నులూ; 
బలవంతులున్‌= పరా(క్రమవంతులూ; అగు; పాండు నృపాల సుతులన్‌= పాండురాజు కొడుకులను-పాండవులను; అవమానించెన్‌= 


పరాభవించాడు. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 231 


తాత్పర్యం: పరాక్రమంలో పాండవులకు కర్టుడు ప్రతి అని నమ్మి దుర్యోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి 
సకల సుగుణ సంపన్నులూ, పరాక్రమవంతులూ అయిన వాళ్ళని అవమానించాడు. 


ఉ. _ ఒక్క. డొకం డనేక విధ యుద్ద జయంబులు గొన్నవారు వా; 
రెక్కడ నేమి సేసె నితణ డీతని తమ్మునిం గూలనేసి యు 
క్కెక్కిన పార్టుపై( గవిసెనే? పసు లాతండు గ్రమ్మణజింపంగా 
నక్కడ లేడె వీడ? భవదాత్మజు. గోల్పడె ఘఫఘోషయాత్రలోన్‌. 162 


ప్రతిపదార్థం: వారు= పాండవులు; ఒక్కండు+ఒకండు= ఒక్కొక్కడు; అనేక విధ యుద్ద జయంబులు= పెక్కురీతులైన 
యుద్ద విజయాలు; కొన్నవారు= పొందినవారు; ఇతండు= ఈ కర్టుడు; ఎక్కడన్‌; ఏమి+చేసెన్‌?= ఏం చేశాడు?; ఈతని 
తమ్మునిన్‌; కూలన్‌+ఏసి= కూల్చి చంపి; ఉక్కు+ఎక్కిన పార్టుపైన్‌= అతిశయించిన అర్జునుడి మీద; కవిసెనే?= పడ్డాడా?; 
అతండు= అర్జునుడు; పసులు= గోవులు; (క్రమ్మజింపంగాన్‌= మరలించగా; వీ(డు= ఈ కర్షుడు; అక్కడ లేండె?; ఘోషయా(త్రలోన్‌; 
భవత్‌+ఆత్మజున్‌= నీ కొడుకును- దుర్యోధనుడినీ; కోల్పడెన్‌= పోగొట్టుకొన్నాడు (ఓడగొట్టుకొన్నాడు). 


తాత్సర్యం: పాండవులు ఒక్కొక్కడు అనేక విధాలయిన యుద్ద విజయాలు పొందినవారు. వీడు ఎక్కడ ఏం 
చేశాడు? ఇతడి తమ్ముడిని కూల్చి విజృంభించిన అర్జునుడిమీదికి ఉరికాడా? అతడు గోవులను మరలించుకొనిపోతే, 
వీడు అక్కడ లేడా? ఘోషయా(త్రలో నీ కొడుకును ఓడింపజేసికొన్నాడు. 


విశేషం: “ఈతని తమ్ముని. గూలనేసి యుక్కెక్కిన పార్గుపై( గవిసెనే?”” - ఈతడి తమ్ముడు 'సంగ్రామజిత్తు' అని 
తెలుస్తున్నది. ఉత్తరగోగ్రహణ సందర్భంగా అర్జునుడితో సంగ్రామజిత్తు అనేవాడు తలపడగా, అర్జును డతడి “తల దునిమివైచె 
అని ఉన్నది. వెంటనే అపుడు రాధేయు. డిమ్మెయి ననుజాుపాటు జూచి” అని ఉన్నది. (విరాట. 5-80, 81. అందుచేత 
కర్ణుడి తమ్ముడు సంగ్రామజిత్తు అని చెప్పాలి. 


వ. ఈ దురాత్తుండు కర్ణం బెటఖుంగక నీతిబాహ్యుండై వలసినట్లు ప్రేలలిమాట లాడుచుండు; నీవునుం గైకొని 
వినుచుండుదువు; మేల కాక! యనిన భీష్ము పలుకులు విని ద్రోణుం డమ్మహారాజుతో నిట్లనియె; 163 


ప్రతిపదార్థం: ఈ దురాత్ముండు= దుష్టబుద్ధి గల ఈ కర్గుడు- ఈ దుష్టుడు; కర్ణంబు+ఎణుంగక= చేయవలసిన పని 
తెలియక; నీతి బాహ్యుండు+ఐ= నీతికి వెలియెన వాడయి - అవినీతిపరుడయి; వలసిన+అట్టు= ఇష్టం వచ్చినట్టు; ప్రేలరి 
మాటలు+అడుచున్‌+ఉండున్‌= వదరుబోతు మాటలాడుతూ ఉంటాడు; నీవునున్‌= నీవు కూడా; కైకొని= సమ్మతించి; 
వినుచున్‌+ఉండుదువు= వింటూంటావు; మేలు+అ కాక= మంచిదే; అనినన్‌; భీష్ము పలుకులు; విని; ద్రోణుండు; ఆ+ 
మహారాజుతోన్‌= ధృతరాష్ట్ర మహారాజుతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ దుష్టుడు చేయవలసిన పని ఏమిటో తెలియక అవినీతిపరుడయి ఇష్టం వచ్చినట్టు ప్రేలుతూ 
ఉంటాడు. నీవూ సమ ్యతించి ఊం కొట్టుతుంటావు. మంచిదే అనగా, భీష్ముడి మాటలు విని ద్రోణుడు ధృతరాష్ట్ర 
మహారాజుతో ఇట్టా అన్నాడు. 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. 'శాంతనవుండు సర్వకురుసంతతికిం గలవాండు గాడె? య 
త్యంత హితంబు లీ పలుకు; లాహవ మొప్పదు; ధర్మసూతితో. 
బొంతము మేలు; దేవపతిపుత్తు(డు సంజయుతోడ నాడిన 
ట్లంతకు నోపు; మీకు దెలియం దగు ఖాండవదాహ మాదిగాన్‌. 164 


ప్రతిపదార్థం: శాంతనవుండు= శంతను పు(త్రుడు- భీష్ముడు; సర్వకురు సంతతికిన్‌+కలవాండు+కాండె= కురు సంతానానికంతకూ 
పాండవులకూ, కౌరవులకూ కావలసినవాడు కాడా?; ఈ పలుకులు= ఇతడి మాటలు; అత్యంత హితంబు= మిక్కిలి మేలు 
కూర్చేవి; ఆహవము+ఒప్పదు= యుద్దం తగదు; ధర్మసూతితోన్‌= ధర్మపుత్రుడితో; పొంతము= పొందు; మేలు= మంచిది; 
దేవ పతి పుత్రుడు= సురరాజు కొడుకు అర్జునుడు; సంజయుతోడన్‌+ఆడిన+అంతకున్‌+ఓపున్‌= సంజయుడితో అన్నంతా 
చేయటానికి సమర్గుడు; ఖాండవ దాహము+ఆదిగాన్‌= ఖాండవ వన దహనం మొదలుగా; మీకున్‌; తెలియన్‌+తగున్‌= 
తెలిసికొనటం మంచిది. 


తాత్పర్యం: “భీష్ముడు అటు పాండవులకూ, ఇటు కౌరవులకూ మొత్తం కురు సంతతికంతకూ కావలసినవాడు 
కాడా? అతని మాటలు మిక్కిలి మేలు కూర్చేవి. యుద్దం తగదు. ధర్మరాజుతో సంధి చేసుకోవడం మంచిది. 
అర్జునుడు సంజయుడితో అన్నంతా చేయగలవాడు. ఖాండవ వనదహనం మొదలుగా అతడు చేసిన వీరకృత్యాలు 
తెలిసికొనటం మంచిది. 


ఆ. శర శరాసనములు ధరియింప రెట్టు లె। వ్వరును? మగతనంబు వలను. గలిగి 
కయ్యమున జయంబు గైకొనరే యొరు? । లర్జునుండ విజయు( డనంగ నెగడె! 165 
ప్రతిపదార్థం: ఎవ్వరును= మరెవ్వరూ; శర శరాసనములు= బాణాలూ; ధనుస్సులూ; ధరియింపరు+ఎట్టులు= ధరించరా 


ఏమి?; ఒరులు= ఇతరులు; మగతనంబు= పౌరుషం; వలనున్‌+కలిగి= నేర్ఫూ కలిగి; కయ్యమునన్‌= యుద్దంలో; జయంబు+ 
కైకొనరే= గెలుపొందరా?; అర్జునుండు+అ= అర్జును డొక్కడే; విజయుండు+అనంగన్‌+నెగడెన్‌= విజయ డనగా పేరుపొందాడు. 


తాత్పర్యం: మరెవ్వరూ విల్లమ్ములు ధరించరా ఏమి? ఇతరులు పౌరుషమూ, శక్తీ (నేర్ఫూ) కలిగి యుద్దంలో 
గెలుపొందరా? అర్జునుడి కొక్కడికే విజయు డనే పేరు వచ్చింది! 


క. మన వీటనకా, దయ్య । ర్లునునకు సరివింటివాని. జూడ(గ లోకం 
బున నెందు లేమి దెల్లం । బనుమానములేదు; తొడరనగునే వానిన్‌?” 166 


ప్రతిపదార్థం: మన వీటన్‌+అ కాదు= మన దేశంలోనే కాదు; ఆ+అర్జునునకున్‌; సరి వింటి వానిన్‌= సమానుడైన విలుకాడిని; 
చూడంగన్‌; లోకంబునన్‌; ఎందున్‌; లేమి; తెల్లంబు= స్పష్టం; అనుమానము లేదు= సందేహం లేదు; వానిన్‌; తొడరన్‌+అగునే?= 
ఎదిరించటం సాధ్యమా? 


తాత్సర్యం: మన దేశంలోనే కాదు, ఆ అర్జునుడితో సమానుడైన విలుకాడు చూడగా లోకంలో ఎక్కడా లేకపోవటం 
స్పష్టం. సందేహం లేదు. అతడిని ఎదిరించటం అసాధ్యం.” 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 233 


వ. అని చెప్పి, యప్పాటం బరమహితోపదేశంబు సేసిన భీష్మ ద్రోణుల పలుకు లాదరింపక, వారికి సదుత్తరంబు 
లీక, వారలతోడం దదనురూపంబుగా సంభాషింపక, ధృతరాష్తుండు వెండియు( బాండవులవలని వార్త 
లడుగుటకు సంజయుదిక్కు మొగంబైనం జూచి, కురుపక్షవీరు లందటజు. బ్రాణంబుల దెస నిరాశులై యుండి; 
రమ్మహీపతి సంజయునితో నిట్లనియె; 167 


ప్రతిపదార్థం: అని; చెప్పి; ఆ+పాటన్‌= ఆ విధంగానే; పరమహిత+ఉపదేశంబు+చేసిన భీష్మ (ద్రోణుల పలుకులు= మంచి 
హితం ఉపదేశించిన భీష్మ ద్రోణుల మాటలు; ఆదరింపక= స్వీకరించక; వారికిన్‌= ఆ భీష్మద్రోణులకు; సత్‌+ఉత్తరంబులు+ 
ఈక= తగిన సమాధానాలు చెప్పక; వారలతోడన్‌; తద్‌+అనురూపంబుగాన్‌= వాటికి తగినట్టుగా; సంభాషింపక= మాటాడక; 
ధృతరాష్టుండు; వెండియున్‌= మళ్ళీ; పాండవుల వలని వార్తలు= పాండవులను గూర్చిన విషయాలు; అడుగుటకున్‌; 
సంజయు దిక్కు మొగంబు+ఐనన్‌= సంజయుడివైపు చూడగా; చూచి, కురుపక్ష వీరులు+అందజున్‌= కౌరవపక్షంలో ఉన్న 
వీరులంతా; ప్రాణంబుల దెసన్‌= ప్రాణాల మీద; నిరాశులు+ఐ= ఆశలేనివారై; ఉండిరి; ఆ+మహీపతి= ఆ రాజు-ధృతరాష్టుడు; 
సంజయునితోన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పి ఆ విధంగా మంచి హితవు ఉపదేశించిన భీష్మద్రోణుల మాటలు మన్నించక, వారికి తగిన 
సమాధానాలు చెప్పుక, వాళ్ళతో వాటికి తగ్గట్టుగా మాటాడక ధృతరా(ష్టుడు మళ్ళీ పాండవులను గూర్చిన విషయా 
లడగడానికి సంజయుడికేసి చూచాడు. అది చూచి కౌరవుల పక్షంలో ఉన్న వీరులంతా తమ ప్రాణాల మీద ఆశలు 
వదులుకొన్నారు. ఆ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఇట్లా అన్నాడు : 


నిశేషం: ధృతరాష్ట్రుడు పాండవుల గొప్పతనం విని సహించలేడు. అందుచేతనే భీష్మ (ద్రోణుల మాటలు అతడికి రుచించలేదు. 
వాళ్ళమాటలకు సమాధానాలు చెప్పలేదు. 


తే. ‘ధర్మ పుత్తున కిక్కడి తలంపు భంగి । యెట్టు లుండు? నీ సైన్యంబులెల్ల గూడి 
ఆడో లు లా య 
యునికి వినియెనే? యెవ్వరి గొని యతండు । కౌరవులమీంది కెత్తి రాగలుగువాడు?' 168 


ప్రతిపదార్థం: ధర్మ పు(త్రునకున్‌= ధర్మరాజునకు; ఇక్కడి తలయు భంగి= ఈ పక్షాన్ని గూర్చిన ఆలోచనా (క్రమం; ఎట్టులు+ 
ఉండున్‌?= ఎట్టా ఉంటుంది?; ఈ సైన్యంబులు+ఎల్లన్‌= ఇక్కడి సేనలన్నీ; కూడి+ఉనికి= కూడి ఉండటం; వినియెనే?= 
విన్నాడా?; అతండు; ఎవ్వరిన్‌+కొని= ఎవరిని తోడు చేసికొని; కౌరవుల మీందికిన్‌; ఎత్తి రాన్‌+కలుగువాండు?= దండెత్తి 


రాగలుగుతాడు? 


తాత్సర్యం: 'ధర్మరాజు ఈ పక్షం గూర్చి ఏమనుకొంటున్నాడు? ఇక్కడ సైన్యాలన్నీ మోహరించి ఉండటం అతడికి 

తెలుసా? అతడు ఎవరిని తోడు చేసికొని కారవులపైకి దండెత్తి రాగలవాడు. 

వ. అనిన విని సంజయుండు వెచ్చనూర్ది, జిచ్చవడి, మూర్చవోయిన చందంబున డెందంబు మొగుడం జేష్టలు 
దక్కియుండి, కొండొక సేపునకు( జిత్తం బొక్కింత సేసికొని, 'యక్కటా! యీ భూపాలుం డింత బేల 
యగునే? యుధిస్టిరుం డెవ్వరి. గొని యెత్తి వచ్చు వాండని యడుగుచున్నవా.! డింత యెటుంగని వా 
డెంతసెప్పినను తెలియనేర్లునే? యితని భంగి యిట్టిదనినం గొడుకుల తెజంగు వేటి యెన్న నేల? యే నింక 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


నేమనువా(డ? నైనను నన్నడిగిన మాటకుం దగిన మాటుమాట పలుకవలయునకాదె' యని తలంచి 
ధృతరాష్తున కిట్లనియె; 169 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; సంజయుండు; వెచ్చన్‌+ఊర్చి= వేడి నిట్టూర్పు విడిచి; జీచ్చ+పడి= నిశ్చేష్ణుడయి; మూర్చ+పోయిన 
చందంబునన్‌= మూర్చిల్లిన రీతిగా; డెందంబు= హృదయం; మొగుడన్‌= ముడుచుకొనగా; చేష్టలు+తక్కి+ఉండి= 
కొయ్యబారిపోయి; కొండొక సేపునకున్‌= కొంతసేపటికి; చిత్తంబు+ఒక్క+ఇంత చేసికొని= మనస్సు కొంచెం పదిలపరుచుకొని; 
అక్కటా= అయ్యో; ఈ భూపాలుండు= ఈ రాజు- ధృతరాష్ట్రుడు; ఇంత బేల+అగునే?= ఇంత వెర్రివాడా? యుధిష్టిరుండు= 
ధర్మరాజు; ఎవ్వరిన్‌= ఎవరిని; కొని= తీసికొని ఎత్తి వచ్చువా(డు+అని= దండెత్తి రానున్నాడని; అడుగుచున్‌+ఉన్నవా(డు; 
ఇంత; ఎయుంగనివాండు; ఎంత+చెప్పినను; తెలియన్‌+నేర్చునే= తెలిసికొనగలడా; ఇతని భంగి= ఇతడి విధం; ఇట్టిది+అనినన్‌= 
ఇటువంటిదంటే; కొడుకుల తెజంగు; వేణు+అ= వేరే; ఎన్నన్‌+ఏల?= ఎంచటం ఎందుకు?; ఏను; ఇంకన్‌; ఏమి; 
అనువాండన్‌; ఐనను; నన్నున్‌+అడిగిన మాటకున్‌; తగిన; మాణుమాట= (ప్రతివచనం, సమాధానం; పలుకవలయున్‌+అ 
కాదె!= చెప్పవలసిందే కదా!; అని; తలంచి; ధృతర్మాష్ట్రునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని సంజయుడు వేడి నిట్టూర్పు పుచ్చి, నిశ్చేష్టుడయి, మూర్చిల్లిన విధంగా మనస్సు ముకుళించగా 
కొయ్యబారిపోయి, కొంతసేపటికి మనస్సు గట్టిపరచుకొని, అయ్యో! ఈ రాజు ఇంత వెర్రివాడా? యుధిష్టిరుడు 
ఎవరిని తీసికొని దండెత్తి రానున్నాడని అడుగుతున్నాడు! ఇంత తెలియనివాడు ఎంత చెప్పితే మాత్రం తెలిసికొంటాడా? 
ఇతడి విధం ఇట్టిదంటే కొడుకుల విధం వేరే చెప్పటం ఎందుకు? నే నింక ఏమంటాను? అయినా, నన్నడిగిన 
మాటకు తగిన సమాధానం చెప్పాలి కదా! అని తలచి ధృతరా(ష్టుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: “ఇతని భంగి యిట్టిదనినం గొడుకుల తెజంగు వేణు యొన్ననేల?” అలంకారం కావ్యార్థాపత్తి. 'యుధిస్టిరుండు” అతడే 
యుద్దంలో స్థిరంగా ఉండేవాడయితే ..... అని యుధిష్టిర శబ్దం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరాంకురం. 


చ. “వినుము నరేంద్ర! పాండుపృధివీవతి యగ్రసుతుండు సంధిసే 
యన మది గోరు; మీరు దమ యయ్యసగంబును భూమియీక త 
కిన మటికాని ముంద రొకకీడు. దలంపండు; మీ బలంబు నె 
ల్లను మది. జీరికిం గొనండు లావున నేల గొనం దలంచినన్‌.” 170 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్ర!= రాజా, ధృతరా|ష్టా!; వినుము; పాండు పృథివీ పతి అ(గ్ర సుతుండు= పాండురాజు పెద్ద కొడుకు 
ధర్మరాజు; సంధి+చేయన్‌+అ మదిన్‌+కోరున్‌= సంధి చేసికొనటానికే మనస్సులో కోరుతున్నాడు; మీరు; తమ+అయ్య 
సగంబును భూమి+ఈక తక్కిన మటికాని= తమ తండ్రి సగం భూమిని ఇవ్వకపోతే తప్ప; ముందర= ముందు; ఒక కీడున్‌= 
ఒక హానిని కూడా; తలంపండు; లావునన్‌= పరాక్రమంతో; నేలన్‌= భూమిని; కొనన్‌+తలంచినన్‌= పుచ్చుకొనాలనుకొంటే- 
పుచ్చుకోవలసివస్తే, మీ బలంబున్‌+ఎల్లను= మీ సైన్యాన్నంతనూ; మదిన్‌= మనస్సులో; చీరికిన్‌+కొన(డు= కొంచెం కూడా 
లక్ష్య పెట్టడు. 


తాత్సర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! వినుము. ధర్మరాజు సంధి చేసికొనటానికే మనస్సులో కోరుతున్నాడు. మీరు 
తమ తండ్రి సగం భూమినీ ఇవ్వకపోతే తప్ప, ముందే ఏ కీడూ తలపెట్టడు. బలంతోనే భూమిని పుచ్చుకొనవలసి 
వస్తే మీ బలాన్ని కొంచెం కూడా లక్ష్యపెట్టడు. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 235 


నిశేషం: ఒక రాయబారి తన ప్రయత్నాన్నీ ఫలితాంశాలనూ (ప్రభువుముందు లేదా సభముందు ఉంచేటప్పుడు నాలుగంశాలు 
తన నివేదనంలో ప్రదర్శిస్తాడు. 1.సారాంశాన్ని అసందిగంగా చెప్పటం. 2.సమస్యలను స్పష్టంగా వివరించటం. 3.శ్నత్రుపక్షంవారి 
ప్రవృత్తులను ప్రస్సుటంగా వివేచించి చెప్పటం. 4.తాను గమనించిన అంశాలను నిర్మొగమాటంగా తేటతెల్లంగా చెప్పటం. 
ధర్మజాదులను గురించి తన తుది అంచనాలను ఫలితాంశాలుగా (ప్రకటిస్తున్న ఈ ఘట్టంలో ధర్మజుడిని గూర్చి చెప్పిన 
పద్యమిది. ఈ పద్యంలోని మూడు వాక్యాలలో పై మూడంశాలు (ప్రదర్శితమయ్యాయి. వాటిని చెప్పిన తీరులో సంజయుడి 
మొగమోటం లేనితనం స్పష్టమవుతున్నది. సంజయుడు సమర్భుడైనా వాగ్మి. (సంపా 


వ. _ అతం డెవ్వరిం గొని యెత్తివచ్చువా డని యడిగితివి; నీ యెటుంగని వార లం దెవ్వరు గల? రవధరింపుము. 
171 


ప్రతిపదార్థం: అతండు= ధర్మరాజు; ఎవ్వరిన్‌+కొని= ఎవరిని వెంటబెట్టుకొని; ఎత్తి వచ్చువా(డు+అని+అడిగితివి= దండెత్తి 
వస్తాడని అడిగావు; నీ+ఎటుంగని వారలు+అందున్‌+ఎవ్వరు+కలరు?= నీకు తెలియనివాళ్ళు అక్కడ ఎవరున్నారు? 
అవధరింపుము= చిత్తగించుము. 


తాత్సర్యం: ధర్మరాజు ఎవరిని తోడు తెచ్చుకొని దండెత్తి రానున్నాడని అడిగావు. నీకు తెలియనివాళ్ళు అక్కడ 
ఎవరున్నారు? చిత్తగించుము: 


మ. _బకవిధ్వంసి జటాసురాంతకు హిడింబప్రాణపారీణుం గీ 
చక నిర్మూలన కేళి లోలు సమరోత్సాహైక శీల ప్రవ 
ర్తకు నాగాయుత సామ్యకీర్తిత బలోదగ్రుం బ్రతివ్యూహ దా 
హకు భీముం గొని వచ్చు ధర్మజుండు బాహాటోపముం జూపంగన్‌. 172 


ప్రతిపదార్థం: ధర్మజుండు= ధర్మరాజు; బక విధ్వంసిన్‌= బకాసుర నాశకుడూ; జటా+అసుర+అంతకున్‌= జటాసురుడిని 
అంత మొందించినవాడూ; హిడింబ+(ప్రాణ పారీణున్‌= హిడింబుడనే రాక్షసుడి ప్రాణాల పారం ముట్టినవాడూ- ప్రాణాల 
అంతు చూచిన వాడూ; కీచక నిర్మూలన కేళి లోలున్‌= కీచకుడిని తుదముట్టించటం అనే ఆటయందు ఆసక్తి గలవాడూ; 
సమర+ఉత్సాహ+ఏక శీల (ప్రవర్తకున్‌= యుద్దోత్సాహమనే (ప్రధానమైన స్వభావంతో ప్రవర్తించేవాడూ; నాగ+అయుత సామ్య 
కీర్తిత బల+ఉదగ్రున్‌= పదివేల ఏనుగుల సాదృశ్యంతో పొగడబడే పరా(క్రమంచేత భయంకరుడూ- పదివేల ఏనుగుల 
బలంతో సమానమైన పొగడబడే బలంచేత భయంకరమైనవాడూ; (ప్రతివ్యూహ దాహకున్‌= శత్రువుల మారు వ్యూహాలను 
తగల బెట్టేవాడూ అయిన; భీమున్‌= భీముడిని; బాహా+ఆటోపమున్‌= భుజాల విజృంభణాన్ని - భుజబల విజృంభణాన్ని; 
చూప(గన్‌= చూపించటానికి; కొని వచ్చున్‌= తీసికొని వస్తాడు. 


తాత్సర్యం: బకాసురుడిని చంపినవాడూ, జటాసురుడిని అంతమొందించినవాడూ, హిడింబుడనే రాక్షసుడి ప్రాణాల 
అంతు చూచినవాడూ, కీచకుడిని తుదముట్టించటమనే ఆటయందు ఆసక్తి కలవాడూ, యుద్గ్లోత్సాహం ఒక్కటే 
స్వభావంగా (ప్రవర్తించేవాడూ, పదివేల ఏనుగుల బలమంత బలం గలవాడని పొగడబడే భయంకరుడూ, శత్రువుల 
వ్యూహాలను తగలబెట్టేవాడూ అయిన భీముడిని భుజపరా(క్రమ విజృంభణం చూపించటానికి వెంటబెట్టుకొని ధర శ్రైరాజు 
వసాడు. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పద్యంలోని భీమ విశేషణాలన్నీ సంస్కృత సమాస భీమము లయి అతడి భీమ పరా(క్రమాన్ని సూచిస్తున్నాయి. 
ప్రకరణాను గుణమైన శయ్యను (ప్రదర్శించటం మహాకవుల (ప్రత్యేకత. 


వ. మటియును. 173 
తాత్సర్యం: ఇంకా. 
మ. అట మిన్నందిన యట్టివాని పొడ వెం తన్నట్లు ఫాలాక్షు నె 

క్కటి కయ్యంబునC గన్న ఫల్గును భుజాగర్వంబు లెక్కించు; టం 


తటి వానింగొని ధర్మసూతి సమరోత్సాహంబుమై నెత్తి వ 
చ్చుటకుం గొంకునె? వీంపు సక్కనయి నిల్లుంగాక మీ సైన్యముల్‌. 174 


ప్రతిపదార్థం: ఫాల+అక్టున్‌= నుదుట కన్నుగలవాడిని- ఈశ్వరుడిని; ఎక్కటి కయ్యంబునన్‌= ద్వంద్వయుద్దంలో; కన్న= 
పొందిన- చూచిన; ఫల్లును భుజా గర్వంబున్‌= అర్జునుడి బాహు పరా(క్రమ గర్వాన్ని; లెక్కించుట= లెక్కపెట్టటం; అట 
మిన్ను+అందిన+అట్టి వాని పొడవు= ఆకాశాన్ని తాకిన ఆ మనుష్యుడి పాడను! ఎంత+అన్న+అట్టు= ఎంత అని అడగటం 
వంటిది; అంతటి వానిన్‌+కొని= అంతటి గొప్పవాడిని మహోన్నతుడిని తీసికొని; ధర్మసూతి= ధర్మరాజు; సమర+ఉత్సాహంబు 
మైన్‌= యుద్దోత్సాహంతో; ఎత్తి వచ్చుటకున్‌= దండెత్తి రావటానికి; కొంకునె?= సందేహిస్తాడా?; మీ సైన్యముల్‌= మీ సేనలు; 
వీపు+చక్కన+అయి= వీపు తిన్ననై; నిల్బున్‌+కాక= ఉంటాయిలే - వెనుదిరుగుతాయిలే. 


తాత్సర్యం: నిటలాక్షుడిని ద్వంద్వయుద్దంలో కన్న అర్జునుడి భుజబలం పరిమితి ఎంత అని లెక్కించటం, 
ఆకాశాన్ని తాకే ఆ మనుష్యుడి పొడవెంత అని అడగటం లాంటిది. అంతటివాడిని వెంటబెట్టుకొని ధర్మరాజు 
యుడ్లోత్సాహంతో దండెత్తి రావటానికి సందేహిస్తాడా? మీ సైన్యాలు వెనుదిరిగి పోవాలిసిందే. 


విశేషం: -ఈశ్వరు డనక ఫాలాక్షు డనటం తన్మహిమను చెప్పటం కొరకు ఫాలాక్ష శబ్దం సాభిప్రాయం కాబట్టి అలంకారం 
పరికరాంకురం. “అట మిన్నందిన యట్టివాని ..... లెక్కించుట" - ఉపమేయోపమాన వాక్యాలకు ఐక్యారోపణం చెప్పబడింది 
కాబట్టి అలంకారం నిదర్శన. వెనుదిరుగుతాయి అనే” దానిని “వీళ్లు సక్కనయి నిల్చునని భంగ్యంతరంచేత చెప్పడంచేత 


అలంకారం పర్యాయోక్తం. 
తే. నకులు సహదేవు. గొని ధర్మనందనుండు । మొనసి కౌరవ బలముల ముట్టికొనంగం 

దలంచి తటి వేచి వచ్చుట ధరణినాథ! | సింగముల బట్టి వేటాడు భంగి గాదె? 175 
ప్రతిపదార్థం: ధరణినాథ= ధృతరాష్ట్ర మహారాజా!; ధర్మనందనుండు= ధర్మరాజు; నకులున్‌; సహదేవున్‌; కొని= వెంటబెట్టుకొని; 
మొనసి= పూని; కౌరవ బలములన్‌= కౌరవుల సేనలను; ముట్టికొనంగన్‌+తలంచి తటి వేచి వచ్చుట= ఎదుర్కొన దలచి 


సమయం చూచి రావటం; సింగములన్‌+పట్టి= సింహాలను అవలంబించి వెంటతీసికొని; వేట+ఆడు భంగి+కాదె= వేటాడటానికి 


రావటం వంటిది కాదా? 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నకులుడినీ, సహదేవుడినీ తీసికొని ధర్మరాజు పూని కౌరవులపై దండెత్తాలని 
తలచి సమయం చూచి రావటం, సింహాలను తీసికొని వేటాడటానికి రావటం వంటిది కాదా? 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 237 


నిశేషం: వేటకాడు వేటాడటానికి వెళ్ళేటప్పుడు సాధారణంగా తనతో వేటకుక్కలను తీసికొనివెళ్ళుతాడు. అట్లాకాక సింహాలనే 
తీసికొని వెళ్ళటం వంటిది- ధర్మరాజు నకుల సహదేవులను తీసికొని కౌరవుల మీదకు వెళ్ళటం. వేటపని అంతా సింహాలే 
చేసేస్తాయి. వేటగాడిపని సులభతరం అవుతుంది. అట్లాగే యుద్ధకార్యం అంతా నకుల సహదేవులే చేసి, ధర్మరాజు పని 
సులభతరం చేస్తారని స్వారస్యం. ఉపమేయోపమాన వాక్యాలకు ఐక్యారోపణం చేయటం వలన అలంకారం నిదర్శన. 


తే. ద్రౌపదేయులు, నా సుభద్రా సుతుండు । నుక్కు తునియలు గారె? మి మృక్కునూర 
వరులంగొని యోర్టువాండయి వచ్చు ధర్మ । పుత్తుం డిది నీకు. జూడంగం బోల దెట్లు?' 176 


ప్రతిపదార్థం: దద్రాపదేయులున్‌= [ద్రౌపది కొడుకులూ-ఉపపాండవులూ; ఆ సుభద్రా సుతుండున్‌= ఆ సుభద్ర కొడుకు 
అభిమన్యుడూ; ఉక్కు తునియలు+కారె= ఉక్కు ముక్కలు కారా? - మహాబలవంతులు కారా; ధర్మపు(త్రుడు= ధర్మరాజు; 
ఆ+కుమార వరులన్‌+కొని= ఆ కుమార శ్రేష్టులను తీసికొని; మిమ్మున్‌= మిమ్ములను; ఓర్చువాండు+అయి= ఓడించటానికని; 
వచ్చున్‌; చూడంగన్‌= ఆలోచించగా; ఇది; నీకున్‌; ఎట్టు+పోలదు?= ఎట్టా సంగతం కాదు? 


తాత్సర్యం: (ద్రౌపది కొడుకులూ, ఆ సుభద్ర కొడుకు అభిమన్యుడూ ఉక్కు ముక్కలు కారా? ధర్మరాజు ఆ 
కుమారశ్రేష్టులను వెంట బెట్టుకుని మిమ్ములను ఓడించటానికి వస్తాడు. ఆలోచించగా ఇది నీకు ఎట్లా సంగతం 
కాదు? - జాననిపించటం లేదు?” 


విశేషం: (ద్రౌపదేయులు, ఆ సుభద్రాసుతుడు ఉక్కుతునియలు - అలంకారం రూపకం. 
వ. అని చెప్పి వెండియు నిట్లనియె : 177 
తాత్పర్యం: అని పలికి ఇంకా ఇట్లా అన్నాడు : 


క. “వృష్టి కుమారోత్తము( డా। కృష్ణుని తమ్ముండు సాత్యకియు, దవదహనా 

త్యుష్ణ ప్రతాపదీప్తులు । కృష్ణా సోదరులు6 దలంపం గేవలులె నృపా! 178 
ప్రతిపదార్థం: నృపా!= ధృతరాష్ట్ర మహారాజా!; వృష్టికుమార+ఉత్తముండు= వృష్టివంశకుమారులలో (శ్రేష్టుడు; ఆ కృష్ణుడి 
తమ్ముండు సాత్యకియున్‌; దవ దహన+అతి+ఉ(గ్ర ప్రతాపదీప్తులు= కార్చిచ్చు యొక్క మిక్కిలి వేడియైన ప్రతాపము అనెడి 
ప్రతాపము (పరాక్రమము) యొక్క కాంతులైనవారు; అగు; కృష్ణా సోదరులు= (ద్రౌపది సోదరులు; తలయన్‌= ఆలోచించగా; 
కేవలులె?= సామాన్యులా? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! వృష్టి వంశ కుమారులలో శ్రేష్టుడూ, ఆ కృష్ణుడి తమ్ముడూ అయిన సాత్యకీ, 
కార్చిచ్చు యొక్క అత్యుస్లమైన ప్రతాపం అనే పరాక్రమం యొక్క కాంతులైనవారగు (ద్రౌపదీ సోదరులు ఆలోచించగా 
సామాన్యులా? 


విశేషం: దవదహనాత్యుష్ల (ప్రతాపదీప్తులు- ప్రతాపము (మిక్కిలి తాపము) అనెడి ప్రతాపము (పరా(క్రమము)-శ్రిష్ట రూపకం. 
దీపలే అయిన కృష్ణా సోదరులు-రూపకం. 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


శౌర్యోజ్ఞ్వులుండు పాంచాల భూనాథుండు, | మహితవిక్రము€ డగు మత్స్యవిభుండు 
నధిక ధైర్యాన్వితు లతని తమ్ము లుదగ్ర । తేజస్కులైన తదీయసుతులు, 
నన్నదమ్ములు ప్రతాపోన్నతు లేవురు । కేకయపతులు, నక్షీణ బాహు 

శక్తియుక్తులు జరాసంధ సూనుండు సహ । దేవుండు, నా జయత్వేన విభుండు 


తే. వినుము శిశుపాల తనయులు వీరధనులు । ధృష్టకేతుండు వృషభుండు(, దీవ్రరణ వి 
నోది యదుభర్త చేకితానుండు, దర్ప । ఘనుడు శైబ్య నృపాలుండు( గలరుగాదె! 179 


ప్రతిపదార్థం: వినుము= ధృతర్నాష్ట్రా! వినుము; శౌర్య+ఉజ్ఞ్వలుండు= పరా(క్రమంచేత (ప్రకాశించేవాడు; అగు; పాంచాల 
భూనాథుండున్‌= పాంచాల దేశపురాజూ- |ద్రుపదుడూ; మహిత విక్రము(డు+అగు మత్స్య విభుండున్‌= గొప్ప పరాక్రమం 
కలవాడైన మత్స్యరాజు విరాటుడూ; అధిక ధథైర్య+అన్వితులు+అతని తమ్ములు= ఎక్కువ ధైర్యంతో కూడినవారైన తమ్ములూ; 
ఉద(గ్ర తేజస్కులు+ఐన తదీయ సుతులున్‌ అన్నదమ్ములన్‌= భయంకరమైన తేజస్సు గల వారగు అతడి కొడుకులూ, 
అన్నలూ, తమ్ములూ; ప్రతాప+ఉన్నతులు+ఏవురు కేకయ పతులున్‌= పరాక్రమం చేత గొప్పవారైన అయిదుగురు కేకయ 
వంశరాజులూ; అక్షీణ బాహు శక్తియుక్తులు= తరుగని భుజం యొక్క పరాక్రమంతో కూడినవారు; అగు; జరాసంధ 
సూనుండు సహదేవుండున్‌+*ఆ జయత్సేన విభుండున్‌= జరాసంధుడి కొడుకు సహదేవుడూ, ఆ జయత్సేన రాజూ; శిశుపాల 
తనయులున్‌= శిశుపాలుడి కొడుకులూ; వీర ధనులున్‌= పరా[క్రమమే ధనంగా కలవారు; అగు; ధృష్టకేతుండున్‌; వృషభుండున్‌; 
తీవ రణ వినోది యదుభర్త చేకితానుండున్‌= తీవ్రమైన యుద్దం చేత వినోదించే వాడైన యాదవరాజు చేకితానుడూ; 
దర్పఘనుండు= (పరా(క్రమ) గర్వంచేత గొప్పవాడు అగు శైబ్యరాజూ; కలరు+కాదె!= ఉన్నారు గదా! 


తాత్పర్యం: ధృతర్మాష్ట్ట్రా! వినుము. శౌర్యంచేత ప్రకాశించే ద్రుపదుడూ, గొప్ప పరాక్రమం కలవాడైన విరాటుడూ, 
మిక్కిలి ధైర్యంతో కూడినవారైన అతడి తమ్ములూ, గొప్ప తేజస్సు కలవారగు అతడి కుమారులూ, అన్నదమ్ములూ, 
పరాక్రమంచేత ఉన్నతులైన అయిదుగురు కేకయరాజులూ, తరుగని భుజ పరాక్రమంతో కూడిన జరాసంధ 
తనయుడు- సహదేవుడూ, ఆ జయత్సేనరాజూ, శిశుపాలుడి కుమారులూ, పరాక్రమధనులూ అయిన ధృష్టకేతు 
వృషభులూ, తీవ్ర యుద్దంలో వినోదించే యాదవరాజు చేకితానుడూ, పరాక్రమగర్వంచేత ఘనుడైన శైబ్యనృపాలుడూ 
ఉన్నారు గదా! 


క. వీరెల్లం బాండురాజ కు । మారుల పాటునకు( గుందు మనములతోడన్‌ 
వారి పగ దీర్ప( గడంగిడు । వారల కా, కందు లాంతివారుం గలరే? 180 


ప్రతిపదార్థం: ఏరు+ఎల్లన్‌= వీళ్ళందరూ; పాండు రాజ కుమారుల పాటునకున్‌= పాండవుల కష్టానికి; కుందు మనములతోడన్‌= 
దుఃఖించే మనస్సులతో; వారి పగ+తీర్చన్‌= వారి పగదీర్భటానికి; కడలౌడు వారలు+అ కాక= (ప్రయత్నించేవాళ్ళేకాని; 
అందున్‌= అక్కడ; లా(తివారున్‌+కలరే?= వేరేవాళ్ళు కూడా ఉన్నారా? 


తాత్సర్యం: ఈ వీరులందరూ పాండవుల ఆపదకు దుఃఖించే మనస్సులతో (ప్రతీకారం చేసి వాళ్ళ పగదీర్భటానికి 
ప్రయత్నించేవాళ్ళే కాని వేరేవాళ్ళు ఎవరూ లేరు. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 239 


వ. భీమసేనసూనుండు ఘటోత్క్మచుండు తండ్రికంటెను లావును జీరంబునుం గలవాండు, మాయాబలంబున 
మనబలంబు నెల్లం గలంచు; మటియును దూర్చున నుత్తరంబునం గలుగు నరనాయకులు నానా సేనా 
సమన్వితులయి వచ్చి చిచ్చయిననుం బిడికిలింత మనుచున్నవా; రదియునుంగాక. 181 


ప్రతిపదార్థం: భీమసేన సూనుండు= భీముడి కొడుకు; ఘటోత్కచుండు; తండ్రికంటెను; లావును= బలమూ; బీరంబునున్‌= 
పరా(క్రమమూ; కలవాండు; మాయా బలంబునన్‌= మాయా శక్తితో; మన బలంబున్‌+ఎల్లన్‌= మన సేననంతనూ; కలంచున్‌= 
చీకాకుపరుస్తాడు; మజియును; తూర్పునన్‌; ఉత్తరంబునన్‌; కలుగు నర నాయకులు= ఉన్న రాజులు; నానా సేనా సమన్వితులు+ 
అయి వచ్చి= అనేక సేనలతో కూడినవారయి వచ్చి; చిచ్చు+అయిననున్‌+పిడికిలింతము+అనుచున్‌+ఉన్నవారు= నిప్పయినా 
పిడికిట్లో పట్టుకుందాం అంటున్నారు; అదియునున్‌+కాక- 


తాత్పర్యం: భీముడి కొడుకు ఘటోత్కచుడు తండ్రికన్నా బలపరా(క్రమాలు కలవాడు. మాయాబలంచేత మన 
సైన్యాన్నంతనూ చీకాకు పరుస్తాడు. ఇంకా తూర్పునా, ఉత్తరానా ఉన్న రాజులు అనేక సేనలతో వచ్చి అగ్గి నయినా 
సరే పిడికిట పట్టుకుందాం అంటున్నారు. అదీకాక. 


విశేషం: చిచ్చయిననుం బిడికిలింతము- ఎంత కష్టం వచ్చినా సహిద్దాం - అలంకారం అతిశయోక్తి. 


క. సకల భువనములు నటి చే । తికి. దేరంజాలు నట్టి ధీమంతుండు దే 
వకి కొడుకు గలండు ధర్మజు । నికి; నాతం డెత్తి రాక నిలుచునె యధిపా? 182 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతర్మాష్ట్రా; సకల భువనములున్‌= ఎల్ల లోకాలూ; అజ చేతికిన్‌; తేరన్‌+చాలు+అట్టి= 
తేగలిగే; ధీమంతు(డు= బుద్దిమంతుడు - శక్తి మంతుడు; దేవకి కొడుకు= దేవకి కొడుకు- శ్రీకృష్ణుడు; ధర్మజునికిన్‌= 
ధర్మరాజుకు; కలండు= ఉన్నాడు; ఆతండు= ఆ ధర్మరాజు; ఎత్తి రాక నిలుచునె?= దండెత్తకుండా ఉంటాడా? 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! లోకాల నన్నిటినీ అరచేతిలోకి తీసికొని రాగలిగే శక్తి సంపన్నుడు దేవకి కొడుకు 
శ్రీకృష్ణుడు ధర్మరాజుకున్నాడు. ఇంక ఆ ధర్మరాజు దండెత్తి రాకుండా ఉంటాడా?” 


విశేషం: 'సకల భువనములు నజుచేతికి. దేరం జాలునట్టి' - లోకాల నన్నిటినీ తన చెప్పుచేతులలో పెట్టుకొనగల. 

వ. అని చెప్పిన సూతపుత్తునకు నంబికాపుత్తుం డిట్లనియె: 183 
ప్రతిపదార్థం: అని; చెప్పిన; సూత పుత్రునకున్‌= సంజయుడికి; అంబికా పుత్రుండు= ధృతరాషుడు; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని పలికిన సంజయుడితో ధృతరాష్టు డిట్లా అన్నాడు. 


ధృతరాష్టుండు భీమసేనాదుల పరాక్రమంబు దలంచి దుఃఖించుట (సం. 5-50-1) 


క. “వారి దెస నీదు సెప్పిన । యా రథికులు ప్రబలు లగుదు రందటు; నైనన్‌ 
వా రెల్లను నొకతల, య । మ్మారుతి యొకతల బలప్రమాణము సూడన్‌. 184 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వారి దెసన్‌= వారి పక్షంలో; నీదు+చెప్పిన ఆ రథికులు= నీవు పేర్కొన్న ఆ రథికులు; అందటున్‌, 
ప్రబలులు+అగుదురు= మిక్కిలి బలవంతులవుతారు; ఐనన్‌= అయినా; బల (ప్రమాణము+చూడన్‌= బలపరిమితి చూస్తే; 
వారు+ఎల్లరున్‌= వాళ్ళందరూ; ఒక తల= ఒక ఎత్తు; ఆ+మారుతి+ఒక తల= ఆ భీముడు ఒక ఎత్తు. 


తాత్సర్యం: పాండవపక్షంలో నీవు చెప్పిన ఆ రథికులందరూ మిక్కిలి బలవంతులే. అయినా బలపరిమితి చూస్తే 
వాళ్ళంతా ఒక ఎత్తు, ఆ భీము డొక్కడూ ఒక యెత్తు. 


విశేషం: ఇది ధృతర్మాష్టుడి అంచనా. పాండవవీరులందరూ ఒక ఎత్తు. భీముడొక్కడూ ఒక్క ఎత్తు. ఇది అతడి దృక్కోణం. 
భీముడే కౌరవులను సంహరిస్తానని ప్రతినబూనాడు. చేసిన ప్రతిజ్ఞను నిర్వహించి తీరుతాడు. అంతే కాదు. తనమీదకు వచ్చిన 
శత్రువులను మట్టుపెట్టటం, వ్యూహాలను భగ్నం చేయటం అతడి సాహసవృత్తి. భీముడు ధృతరాష్ట్రుడికి సింహస్వవ్నం 
వంటివాడు. (సంపా.) 
ఉ.  భీము€ దలంచినన్‌ మనము భీతి. గలంగుచునుండు నాకు, రే 

లేమియు నిద్ర రా; దతని నేడ్తెట మార్కొనం జాలునట్టి వాం 

డీ మొన లే డతం డలుక నెత్తిన యా గద కాలదండ; ము 

ద్దామ విలాసుండై కురు కదంబములో విహరింపకుండునే? 185 


ప్రతిపదార్థం: భీమున్‌= భీముడిని; తలంచినన్‌= తలచుకొంటే; నాకున్‌; మనంబు= మనస్సు; భీతిన్‌= భయంతో; కలంగుచున్‌+ 
ఉండున్‌= కలత చెందుతూ ఉంటుంది; రేలు= రాత్రులు; ఏమియున్‌ నిద్ర రాదు= కొంచెం కూడా నిద్ర పట్టదు; అతనిన్‌= 
ఆ భీముడిని; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; మార్కొనన్‌+చాలు+అట్టివాడు= ఎదురుకొనగలిగేవాడు; ఈ మొనన్‌= ఈ సేనలో; 
లేడు; అతండు+ఆ భీముడు; అలుకన్‌= కోపంతో; ఎత్తిన ఆ గద= ఎత్తి పట్టుకొన్న ఆ గదాయుధం; కాల దండము= యమ 
దండం; ఉద్దామ విలాసుండు+ఐ= విశ్చంఖలమైన లీల గలవాడయి; కురు కదంబములోన్‌= కౌరవుల సమూహంలో; విహరింపక+ 
ఉండునే?= విహరించకుండా ఉంటాడా? 


తాత్సర్యం: భీముడిని తలచుకొంటే నాకు గుండె బేజారెత్తిపోతూ ఉంటుంది. రాత్రులు కొంచెమయినా నిద్రపట్టదు. 
అతడిని పరాక్రమంతో ఎదురుకొనగలవాడు ఈ సైన్యంలో లేడు. అతడు కోపంతో ఎత్తిన గదాదండం యమదండమే. 
అతడు అడ్డులేకుండా కౌరవ సమూహంలో విహరించకుండా ఉంటాడా? 


విశేషం: 'ఆ గద కాలదండము” - అలంకారం రూపకం. భీముడి వలన గుడ్డిరాజు పొందే భయభావాన్ని రమణీయంగా 
తిక్కన చిత్రించాడు. భీముడి వలని భయం వలన మనస్సు కలతచెందటం అనుభావం. రాత్రిళ్ళు నిద్రపట్టకపోవటం 
సాత్తికభావం. నిరంతరం మేల్కొని భీముడిని గురించే ఆలోచిస్తూ ఉంటే అతడిని ఎదుర్కొనే వీరుడు కౌరవపక్షంలో లేడని 
స్పష్టమవుతుంది. దాని వలన మరణభీతి కలుగుతుంది. ఆ భావమే భీముడి గదను యమదండంగా భావింపజేస్తుంది. దానితో 
గుండె పగిలినంత పని జౌతుంది. కౌరవ సమూహంలో అతడు దండధారి అయిన యముడివలె విహరిస్తున్నట్టుగా మనోరంగంలో 
గోచరిస్తుంది. స్మరణ రూపమైన ఈ ఊహాచిత్రం భావరమణీయం. (సంపా.) 


తే. చిటుతనా(డును వాండు నాశిక్షం బోండు; । వీరు చివ్వకు( జొత్తురు వైర మెత్తి; 
వానిచే. బీడ వడియును మాన; రిదియ । కాదె యీ భేదమున కెల్ల గారణంబు. 186 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 241 
ప్రతిపదార్థం: వాండు= ఆ భీముడు; చిటుత నాండును= చిన్నప్పుడు కూడా; నా శిక్షన్‌+పో(డు= నేను చెప్పినట్టు వినడు; 
వీరు= ఈ కౌరవులు; వైరము+ఎత్తి= పగపెట్టుకొని; చివ్వకున్‌+చొత్తురు= కయ్యానికి పూనుకొంటారు; వానిచేన్‌= ఆ భీముడి 
చేత; పీడ+పడియును= బాధ పొందికూడా; మానరు= పగ విడువరు; ఈ భేదమునకున్‌+ఎల్లన్‌= ఈ కురుపాండవ వైరాని 
కంతకూ; కారణంబు; ఇది+అ+కాదె!= ఇదే కదా! 


తాత్సర్యం: ఆ భీముడు చిన్నప్పుడు కూడా నా మాట వినేవాడు కాడు. వీళ్ళు పగబూని కయ్యానికి కాలు 
(ద్రవ్వుతారు. వాడిచేత బాధ పొందికూడా పగ విడవరు. ఈ కౌరవ పాండవ వైరానికంతకూ మూలకారణం ఇదే 


కదా! 


క. సమరమున దైత్య దానవ | సమితియు నాతని నెదుర్చ( జాలదు; భుజయు 
ద్దమున జరాసంధుని నొక । నిమిషంబున( జంపె; నొరులు నిలుతురె యెదురన్‌? 187 


ప్రతిపదార్థం: సమరమునన్‌= యుద్దంలో; దైత్య దానవ సమితియున్‌= రాక్షస జాతుల సమూహం కూడా; ఆతనిన్‌= ఆ 
భీముడిని; ఎదుర్చన్‌+చాలదు= ఎదిరించ లేదు; భుజ యుద్దమునన్‌= బాహుయుద్దంలో; జరాసంధునిన్‌; ఒక నిమిషంబునన్‌+ 
చంపెన్‌= ఒక్క రెప్పపాటుకాలంలో చంపాడు; ఒరులు= ఇతరులు; ఎదురన్‌= ఎదురుగా; నిలుతురె?= నిలబడగలరా? 


తాత్సర్యం: యుద్దంలో రాక్షస జాతుల సమూహం కూడా ఆ భీముడిని ఎదిరించలేదు. బాహుయుద్దంలో అతడు 
జరాసంధుడిని ఒక్క రెప్పపాటు కాలంలో చంపాడు. ఇంక ఇతరులు ఎదుట నిలబడతారా? 


విశేషం: 'భుజ యుద్దమున ... యెదురన్‌' కైముత్యం చేత అర్థ సంసిద్ది జరుగుతున్నది కాబట్టి అలంకారం కావ్యార్థాపత్తి. 


మ. బొమలల్మన్‌ ముడివడ్డ, రౌద్రరస ముప్పాంగం, దనర్చన్‌ భుజా 

గ్రము, 'లిందెవ్వండు నాకు మా” అనుచు శౌర్యస్పూర్తి శోభిల్ల దు 

రమ లీలం గదియంగ, భీము గని ధైర్యం బేది కౌరవ్యసై 

న్యము లంతంత( గలంగ( బాటినటులై నా మోమునన్‌ వ్రేలెడిన్‌. 188 
ప్రతిపదార్థం: బొమలు= కనుబొమలు; అల్కన్‌= కోపంతో; ముడి+పడ్డన్‌= ముడిపడగా; రౌద్ర రసము+ఉప్పాంగన్‌= రౌద్ర 
రసం పొంగి పొరలగా; భుజ+అ(గ్రములు= భుజాల కొనలు; తనర్పన్‌= పొంగగా; ఇందున్‌= ఈ కురుసేనలో; ఎవ్వండు; 
నాకున్‌; మాజు+అనుచున్‌= ఎదురంటూ; శౌర్యస్ఫూర్తి= పరాక్రమ ప్రకాశం; శోభిల్లన్‌= (ప్రకాశించగా, ఒప్పగా; దుర్హమ లీలన్‌= 
అణచరాని విధంగా; కదియంగన్‌= సమీపించగా; భీమున్‌; కని; కౌరవ్య సైన్యములు= కురుసేనలు; ధైర్యంబు+ఏది= ధైర్యం 
నశించి; అంతంతన్‌= (క్రమ(క్రమంగా; కలంగన్‌+పాణిన+అటులు+ఐ= కలత చెందిన విధమై; నా మోమునన్‌, (ద్రేలెడిన్‌= నా 
కళ్ళకు కట్టినట్టున్నాయి. 


తాత్పర్యం: కోపంతో కనుబొమలు ముడిపడగా, రౌద్రరసం పొంగి పొరలగా, భుజాల కొనలు పొంగగా, ఈ 
కురుసేనలో నాకు ఎదురెవ్వడు అంటూ పరాక్రమం ఒప్పగా, అణచరాని విధంగా సమీపించే భీముడిని చూచి ధైర్యం 
నశించి కౌరవసైన్యాలు కలత చెందినట్లె, నా కళ్లకు కట్టినట్టున్నాయి. 

(= యా మ్‌. ల లా 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రౌద్రరసమూర్తి అయిన భీముడి ఆంగికాభినయం శత్రువుల హృదయాలపై అంతటి భయముద్రను వేసిందన్నమాట! 
కళ్ళున్నవాళ్ళు కళ్ళు మూసికొని చూచినా భయపడతారు. ఇక గ్రుడ్డిరాజు మనోనేత్రంతో దర్శించి లోలోననే హడలిపోతున్నాడు. 
(సంపా.) 
క. కరవాలము గద మొదలగు । పరికర మేమియును లేక బాహుబలమునం 

గరి గతి నడరినను వృకో । దరునకు నొక డెదుర నిలిచి తలపడువాండే? 189 


ప్రతిపదార్థం: కరవాలము= కత్తి; గద, మొదలు+అగు; పరికరము= సాధనం; ఏమియును-లేక; బాహు బలమునన్‌= 
భుజబలంతో; కరి గతిన్‌= ఏనుగువలె; అడరినను= విజృంభిస్తే; వృకోదరునకున్‌= భీముడికి; ఒకడు; ఎదురన్‌; నిలిచి; 
తలపడువాడే;= (ప్రతిఘటించగలడా? 


తాత్సర్యం: కత్తి, గద మున్నగు సాధన సామగ్రి ఏమీ లేకుండానే కేవలం భుజబలంతో ఏనుగువలె విజృంభించినా 
భీముడి ఎదుట నిలబడి ఎవడైనా ప్రతిఘటించగలడా? 


విశేషం: భీముడికి ఇక్కడ వృకోదరుడు (వృకము= తోడేలు ఉదరం వంటి ఉదరం గలవాడు) అనే శబ్దం సాభిప్రాయంగా 
'ప్రయోగించబడింది కాబట్టి అలంకారం పరికరాంకురం. 


తే. ప్రళయకాల సముద్రము భంగి. బొంగి | కడు భయంకరు(డగు భీము గడవ నీంద 
వశమె నా పుత్తులకు? విధివశము వొంది । యెదిరి6 దమ్మును నెబు(గరు మదము కతన. 190 


ప్రతిపదార్థం: ప్రళయ కాల సముద్రము భంగిన్‌= ప్రళయ సమయంలోని సముద్రంవలె; పొంగి, కడున్‌= మిక్కిలి; భయంకరు(డు+ 
అగు భీముని= వెరపు గొలిపే భీముడిని; కడవన్‌+-ఈందన్‌= దాటేటట్టు ఈదటానికి; నా పుత్రులకున్‌= నా కుమారులకు; 
వశమె?= తరమా?; విధి వశము+పొంది= విధి వశం చేత; మదము కతనన్‌= గర్వం (క్రొవ్వు కారణంగా; ఎదిరిన్‌+తమ్మునున్‌= 
ఎదుటివాళ్ళనూ; తమనూ; ఎజుంగరు. 


తాత్సర్యం: ప్రళయ సమయంలో సముద్రంవలె పొంగి మిక్కిలి వెరపు గొలిపే భీముడిని తరించేటట్టు ఈదటానికి 
నా కుమారులకు శక్యమా? విధి వశంచేత, మదం కొద్దీ, ఎదుటివాళ్ళనూ తమనూ ఎరగరు. 


విశేషం: ప్రళయ కాల సముద్రము భంగిన్‌ - అలంకారం ఉపమ. 


క _ చిచ్చునకుం దోడు కరువలి । వచ్చు గతిన్‌ భీము దుర్శివార విహారం 
బచ్చు పడ(గ( బ్రాపై వి । వ్వచ్చుండు వెస వచ్చు గాండివంబును దానున్‌. 191 


~~ 


ప్రతిపదార్థం: చిచ్చునకున్‌= అగ్నికి; తోడు= సహాయం(గా); కరువలి= గాలి; వచ్చు గతిన్‌= వచ్చే విధంగా; భీము దుర్శివార 
విహారంబు= భీముడియొక్క అడ్డగించ శక్యం కాని విహారం; అచ్చు పడంగన్‌= తెల్లమయ్యేటట్టు; ప్రాపు+ఐ= అండయై- 

యు వో కో య 
తోడయి; వివ్వచ్చు(డు= బీభత్సుడు- అర్జునుడు; గాండివంబును+తానున్‌= గాండీవమూ; తానూ- గాండీవ సహితుడై; 
వెసన్‌= శీఘ్రంగా; వచ్చున్‌. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 243 


తాత్సర్యం: అగ్నికి వాయువు తోడయినట్టు, భీముడి అనివార్యమైన యుద్ద విహారం బాగా తెలిసేటట్టు, అతడికి 
అండగా అర్జునుడు గాండీవంతో శీఘ్రంగా వస్తాడు. 


విశేషం: 'చిచ్చునకు( దోడు కరువలి వచ్చుగతిన్‌... వివ్వచ్చు(డు వెసవచ్చు.' అలంకారం ఉపమ. ధృతరాష్ట్రుడికి కూడా 
అభిమానంలో దుర్యోధను డొక్కడూ ఒక ఎత్తు; మిగిలిన వారందరూ మరొక ఎత్తు. అందుకే దుర్యోధనుడిని, అతడి 
సోదరులనూ చంపే భీముడు మొదటి స్థానంలో జ్ఞాపకం వస్తాడు. ఆ తరువాత భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులనందరినీ 
చంపగలిగిన అర్జునుడు మేటివీరుడైనా తరువాత లెక్కకు వస్తాడు. ఇది సహజం. (సంపా) 


వ. సంజయా! వినుము; నీ కున్న రూపు సెప్పెద. 192 
తాత్సర్యం: సంజయా! నీకు ఉన్న సంగతి చెపుతాను. వినుము. 


క. ఆ యర్జును మగంటిమి కెన | యే యుగములం జూడ వినంగ నెందును గలదే? 
నీ యెదుర నాడి నంతయు. । జేయుట కత. డోపు; రిత్త సెప్పెడువా(దే? 193 


ప్రతిపదార్థం: ఆ+అర్జును మగయటిమికిన్‌= ఆ అర్జునుడి పరాక్రమానికి; ఎన= సాటియైనవాడు; ఏ యుగములన్‌= 
ఏయుగాలలోనైనా- ఏ కాలంలోనైనా; ఎందును= ఎక్కడైనా; చూడన్‌ విన(గన్‌= చూడడానికీ, వినడానికీ; కలండే?= ఉన్నాడా? 
అతడు; నీ+ఎదురన్‌= నీ ఎదురుగా; ఆడిన+అంతయున్‌= చెప్పినదంతా; చేయన్‌+ఓపున్‌= చేయటానికి సమర్జుడు; 
రిత్త+చెప్పెడు వాండే?= ఊరికే చెప్పేవాడా? 


తాత్సర్యం: ఆ అర్జునుడికి పరాక్రమంలో సాటియైనవాడు ఏ యుగాలలోనైనా, ఎక్కడైనా ఉన్నాడని చూచామా, 
విన్నామా? అతడు నీ యెదుట అన్నదంతా చేయగల సమర్ద్హుడు. ఊరికే అనేవాడా? 


విశేషం: అర్జునుడు కూడా అన్నంత పనీచేస్తాడని భయం. (సంపా.) 


ఉ. ఎక్కటి గాండివంబు నుతికెక్కి వెలుంగుట! మీంద గేశవుం 
డక్కజమైన తేజ! మది యాసపడండు, దనంత నర్గునుం 
డొక్క(డ వైరిసేనలకు నొట్టిన మంట! ప్రతాపమూర్తు లి 
ట్లొక్కెడం గూడె, నిన్నిటి మహోగ్రపు వేండిమి కోర్వవచ్చునే? 194 


ప్రతిపదార్థం: ఎక్కటి గాండివంబు= సాటిలేని గాండీవం; నుతికిన్‌+ఎక్కి వెలుంగుట= పొగడ్తకెక్కి ప్రకాశించటం; మీందన్‌= 
ఆపైన; కేశవుండు= కృష్ణుడు; అక్కజము+ఐన తేజము= ఆశ్చర్యకరమైన తేజస్సు; అది, ఆసపడండు= దానికొరకు ఆశపడడు; 
తన+అంతన్‌= స్వయంగా; అర్జునుండు+ఒక్క(డు+అ= అర్జునుడొక్కడే; వైరి సేనలకున్‌= శత్రుసేనలకు; ఒట్టిన మంట= 
మండే మంట; ఇట్లు= ఈవిధంగా; ప్రతాపమూర్తులు= తేజోమూర్తులు మూడు- గాండీవం, కృష్ణుడు, అర్జునుడు; ఒక్క+ 
ఎడన్‌= ఒకచోట; కూడెన్‌= కలిశాయి; ఇన్నిటి మహా+ఉ(గ్రపు(ము)+వే(డిమికిన్‌= ఈ మూడిటి మిక్కిలి భయంకరమైన 
వేడిమికి; ఓర్వన్‌+వచ్చునే?= సహించ శక్యమా? 


తాత్సర్యం: సాటిలేని గాండీవం పొగడ్తకెక్కేటట్లు వెలుగుతూంటుంది. ఆపైన కృష్ణుడు ఇంకో ఆశ్చర్యకరమైన 
తేజస్సు. ఆ తేజస్సును అర్జునుడు ఆశించడు. తనకు తాను అర్జును డొక్కడే శత్రుసైన్యాలకు మండుతున్న మంట. 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈ విధంగా ప్రతాపమూర్తులు మూడూ ఒక్కచోట కూడాయి. ఇన్ని ప్రతాపాల భయంకరమైన వేడిని తట్టుకో 
తరమా? 


విశేషం: అలం: రూపకం, శ్లేష సార్ధక శబ్ద ప్రయోగం వలన ఈ పద్యంలో “ప్రతాపమూర్త్తు లిట్టొక్కెడం గూడెన్‌' అనే వాక్యం 
౧ థ డా par) [35 

ప్రాణం. ప్రతాపమూర్తులంటే పరాక్రమమూర్తులనీ, ప్రకాశమానులనీ, అధికంగా తాపం కలిగించే వారనీ రెండర్భాలు స్ఫురిస్తాయి. 
వీరులనీ అగ్నులనీ తాత్పర్యం. ఇక్కడ యుద్ద యజ్ఞ (త్రేతాగ్నులని కూడా ధ్వని. గాండీవం ఒక తేజస్సు. కృష్ణు డొక తేజస్సు, 
అర్జును డొక తేజస్సు. అర్జునుడు గాండీవ తేజస్సునే (గ్రహిస్తాడు. కాని, కేశవ తేజాన్ని గ్రహించడు. అందువలన కేశవార్డునులు 
స్వతంత్ర తేజస్సులు. అవి మహోగ్ర భావాన్ని చెందినప్పుడు కలిగే 'వేడిమి'కి ఇతరులు తట్టుకొనటం కష్టం. వేడిమి అంటే 
కోపం, పౌరుషం అనీ, వెచ్చదనమనీ అర్థాలున్నాయి. అందువలన ఇందులో ధ్వనిమయంగా త్రేతాస్ని రూపకం సార్ధకంగా 
రాణించింది. ఆ ముచ్చిచ్చు మృత్యువు వంటిదని గ్రుడ్డరాజు భయం. (సంపా 


క _ దివిజ దనుజ సహితము లగు । భువనము లన్నిట మహేంద్ర పుత్తుండు విజయో 
తవ లీల గ్రీడ సల్పుం; | దవులం బడండెందు నత్యుదగ్ర బలమునన్‌.' 195 


ప్రతిపదార్థం: మహేంద్ర పుత్రుండు= మహేంద్రుడి కొడుకు- అర్జునుడు; దివిజ దనుజ సహితములు+అగు భువనములు+ 
అన్నిటన్‌= దేవతలతోనూ; రాక్షసులతోనూ కూడినవైన లోకాలన్నిటా; విజయ+ఉత్సవ లీలన్‌= గెలుపు వేడుకల విలాసంతో; 
క్రీడ+చల్పున్‌= విహరిస్తాడు; అతి+ఉద([గ్ర బలమునన్‌= మిక్కిలి భయంకరమైన బలం వలన; ఎందున్‌= ఏ భువనంలోనూ; 
తవులంబడండు= అరికట్టబడడు. 


తాత్సర్యం: అర్జునుడు సురాసుర సహిత లోకాలన్నిటిలోనూ విజయోత్సవలీలతో విహరిస్తాడు. మిక్కిలి భయంకరమైన 
బలం ఉండటం వలన అతడు ఏ లోకంలోనూ అరికట్టబడడు.”. 


వ. అని పలికి వెండియు. 196 
తాత్సర్యం: అని పలికి, మళ్ళీ. 


క  'కురుసేనంగదా! గెలుచుట । కరము భరం బర్జునునకు! గాండీవమునం 
బెరిగిన యమ్ముల మంటల! దరికొని తెగం గాల్లునట్టిద యగుం జుమ్మీ! 197 


ప్రతిపదార్థం: కురు సేనన్‌+కదా!= కౌరవ సైన్యాన్ని కదా! అర్జునునకున్‌; గెలుచుట; కరము భరంబు= మిక్కిలి కష్టం!; (ఇది 
విపరీతార్థ ద్యోతకం); గాండీవమునన్‌= గాండీవంలో; పెరిిన= వృద్ది పొందిన; అమ్ముల మంటలు+అ= బాణాల మంటలే; 
దరికొని= విజృంభించి; తెగన్‌+కాల్బు+అట్టిది+ అ= నిశ్శేషంగా కాలేదే; అగున్‌+చుమ్మీ!= అవుతుంది సుమీ! 


తాత్సర్యం: కౌరవ సైన్యాన్నా! గెలవటం అర్జునుడికి చాలా(వింత) కష్టం! గాండీవంలో వృద్దిపాందిన బాణాల 
మంటలే విజృంభించి, దానిని నిశ్శేషంగా దహించేవి అవుతాయి సుమీ! 


విశేషం: 'గెలుచుట కరము భరం బర్జునునకు' ఏమీ భరం కాదనే విపరీతార్థమే ఇక్కడ (గ్రాహ్యం. 


ఉద్యోగపర్వము ర ద్వితీయాశ్వాసము 245 


వ. భీమార్దునుల కొలందులు భీష్మద్రోణు లెటుంగునంతకంటె నెవ్వ రెజటుంగుదు? రెటింగియు మానుషంబు 
వాటించి సేన మొగంబున నిలుతురు; కీర్తి వట్టి ప్రాణంబులు విడుతు; రంతియకాని చేయునది లే; 
దదియునుం గాక పాత్రులగుటయు శిష్యు లగుటయు, గాంగేయునకు గురునకు సామాన్యం బగుటం 
జేసె, రెండు దెఅంగుల వారికి వీ రొక్కరూప; మన కడనున్న తప్పునకు మనముందట నిలువవలయునను 
నింత మాత్రకుంగా వీరల కింత వలసె; నేను దైవాధీనత కతంబున బిడ్డల నొత్తి చెప్పను, నియమింపనుం 
జాల; మొదల విదురుం డేమని చాటి చెప్పి నదియంతయుం బాటిలె; జూదంబు నాంటటనుండియు. 
గురుజాతికిం జేటు మూండుట దోంచుచుండు; మంద బుద్దియు, లోభోపహతుండును నయి 
దురభిలాషంబున దుర్యోధను. డింతసేసె6 గాలపర్యాయంబున. గౌరవులకు( గడవరాని యవస్ట వచ్చి; 
సంజయా! నే నేమి సేయుదు? నెందు. జొత్తు? నెద్ది దెరు? వెవ్వరు శరణంబు? వా రిరువురు( గల యంతటన 
పోయెనే? విను' మని మజియు నిట్లనియె: 198 


ప్రతిపదార్థం: భీమ+అర్జునుల కొలందులు= భీమార్జునుల శక్తులు; భీష్మ ట్రోణులు ఎణుంగు+అంతకంటెన్‌= భీష్మ 
ద్రోణులకు తెలిసినదానికంటె; ఎవ్వరు+ఎణుంగుదురు?= ఎవరికి తెలుసు?; ఎజింగియున్‌= తెలిసికూడా; మానుషంబు+ 
పాటించి= అభిమానం వహించి; సేన మొగంబునన్‌= సేన అగ్రభాగాన; నిలుతురు= ఉంటారు; కీర్తి+పట్టి= కీర్తి నవలంబించి- 
కీర్తే ముఖ్యమని; (ప్రాణంబులు; విడుతురు; అంతియకాని; చేయు+అది లేదు; అదియునున్‌+కాక; పౌత్రులు+అగుటయున్‌= 
మనుమలు కావటం; శిష్యులు+అగుటయున్‌= శిష్యులు కావటం; గాంగేయునకున్‌= భీష్ముడికీ; గురునకున్‌= (ద్రోణుడికీ; 
సామాన్యంబు+అగుటన్‌+చేసి= సమానమవటం చేత; రెండు+తెజంగులవారికిన్‌= ఇరు పక్షాలవారికీ; వీరు; ఒక్క రూపు+అ= 
ఒక్కటే; మన కడన్‌+ఉన్న తప్పునకున్‌= మన దగ్గరనున్న దోషానికి; మన ముందటన్‌ నిలువ వలయున్‌+అను+ఇంత 
మా(త్రకున్‌+కాన్‌= మన ముందు నిలిచి తీరాలనే ఈ మాత్రానికే కదా; వీరలకున్‌+ఇంత వలసెన్‌= వీళ్ళకింత కావలసి 
వచ్చింది; నేను; దైవ అధీనత కతంబునన్‌= విధివశం చేత; బిడ్డలన్‌+ఒత్తి చెప్పనున్‌, నియమింపనున్‌+చాలన్‌= పిల్లలకు 
గట్టిగా చెప్పడానికీ, వాళ్ళను ఆజ్ఞాపించటానికీ సమర్భుడినీ కాను; మొదలన్‌= ఆదిలో; విదురుండు; ఏమి+అని చాటి చెప్పెన్‌= 
ఏమని విశదంగా చెప్పాడో; అది+అంతయున్‌+పాటిలెన్‌= అదంతా జరిగింది; జూదంబు నా(టన్‌+ఉండియున్‌= జూద 
మప్పటినుండీ; కురుజాతికిన్‌= కౌరవులకు; చేటు మూండుట తోయచున్‌+ఉండున్‌= కీడు వాటిల్లుతున్నదని అనిపిస్తూంటుంది; 
మందబుద్దియున్‌= తెలివిమాలినవాడూ; లోభ+ఉపహతుండునున్‌= దురాశా దూషితుడూ; అయి, దురభిలాషంబునన్‌= 
దుష్ట్రవాంఛతో; దుర్యోధను(డు; ఇంత+చేసెన్‌; కాల పర్యాయంబునన్‌= కాల (భ్రమణంలో; కౌరవులకున్‌; కడవన్‌+రాని అవస్థ= 
దాటరాని దుస్‌స్థితి; వచ్చెన్‌; సంజయా!; నేను+ఏమి చేయుదున్‌; ఎందున్‌+చొత్తున్‌= ఎక్కడికి వెళ్ళుతాను?; ఎద్ది తెరువు?= 
ఏది మార్గం?; ఎవ్వరు - శరణంబు?= ఎవరు దిక్కు?; వారు+ఇరువురున్‌= ఆ భీమార్జును లిద్దరూ; కల+అంతటన్‌+అ+ 
పోయెనే?= ఉండటంతోనే అయిపోయిందా; వినుము+అని; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: భీమార్జునుల శక్తులు భీష్మ ద్రోణులకు తెలిసినదానికంటె ఎవరికీ తెలియదు. తెలిసి కూడా, అభిమానం 
వహించి వాళ్ళు మన సేనా ముఖంలో నిలుస్తారు. కీర్తే ముఖ్యమనుకొని ప్రాణాలు విడుస్తారు. ఇంతేకాని చేసేది లేదు. 
అదీగాక మనుమలు కావడమూ, శిష్యులు కావటమూ భీష్మద్రోణులకు సమానమవటం చేత, వీళ్ళు ఇరు పక్షాలవారికీ 
ఒక్కటే. మన దగ్గర ఉన్న దోషానికి మనముందు నిలిచితీరాలనే ఈ మాత్రానికే కదా వీళ్ళ కింత కావలసి వచ్చింది! 
నేను విధివశంచేత బిడ్డలకు నొక్కి చెప్పటంగాని, ఇట్లా నడవండి ఇట్లా నడవకండి అని అజ్ఞాపించటంగాని 
చేయలేకపోతున్నాను. ఆదిలో విదురు డెట్లా జరుగుతుందని విశదంగా చెప్పాడో, అట్లాగే జరిగింది. జూద 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


మప్పటినుండి కౌరవులకు కీడు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. తెలివిమాలినవాడూ, దురాశా దూషితుడూ అయి 
దుష్టవాంఛతో దుర్యోధనుడు ఇంత పని చేశాడు. కాలభ్రమణంలో కౌరవులకు దుస్తరమైన దురవస్థ తటస్థించింది. 
సంజయా! నే నేమి చేస్తాను? ఎక్కడికి పోతాను? ఏది దారి? ఎవరు దిక్కు? ఆ భీమార్జునులు ఇద్దరూ ఉండటంతోనే 
అయిపోయిందా? వినుము.' అని ఇంకా ఇట్టా అన్నాడు: 


చ.  “అనుజులు నట్టి వార; ద్రుపదాది సుహృజ్జను లెల్ల నంతకం 
టెను బలవంతు; లాహవ పటిష్టుండు రాజు యుధిష్టిరుండు; స 
ద్వినయ వివేక శీలముల విశ్రుతు( డాత(డు బంధు భృత్యులం 
దనకు వశంబు సేసికొనుదానికి నేర్చు. బ్రభుత్వ సంపదన్‌. 199 


ప్రతిపదార్థం: అనుజులున్‌= తమ్ములు కూడా; అట్టివారు+అ= అంతటివాళ్ళే; ద్రుపద+ఆది సుహృద్‌+జనులు+ఎల్లన్‌= 
ద్రుపదుడు మొదలైన మిత్రులందరూ; అంతకంటిను బలవంతులు; రాజు యుధిష్టిరుండు= రాజయిన ధర్మరాజు; ఆహవ 
పటిష్టుండు= యుద్దంలో మిక్కిలి గట్టివాడు; సత్‌+వినయ వివేక శీలములన్‌= మంచి వినయం, వివేకం, స్వభావమూ అనే 
వాటిచేత; విశ్రుతు(డు= ప్రసిద్దుడు; ఆతండు= ఆ ధర్మరాజు; ప్రభుత్వ సంపదన్‌= ప్రభుత్వపు కలిమి చేత- ప్రభువు అవటం 
చేత; బంధు భృత్యులన్‌= చుట్టాలనూ, సేవకులనూూ; తనకున్‌ వశంబు+చేసికొనుదానికిన్‌+నేర్చున్‌= తనకు అధీనులను 
చేసుకొనటం తెలిసినవాడు. 


తాత్సర్యం: ఆ భీమార్జునుల తమ్ములు - నకుల సహదేవులు కూడా అంతటివాళ్ళే. ద్రుపదుడు మొదలుగా గల 
స్నేహితులందరూ అంతకంటె బలవంతులు. రాజైన యుధిష్టరుడు యుద్దంలో చాలా గట్టివాడు. మంచి వినయమూ, 
వివేకమూ, శీలమూ అనే వాటిచేత ప్రసిద్దుడు. అతడు ప్రభువవటంచేత బంధువులనూ, సేవకులనూ తనకు 
స్వాధీనులను చేసికొనటం తెలిసినవాడు. 


విశేషం: 'ఆహవ పటిష్టుండు రాజు యుధిష్టిరుండు'- ఇక్కడ యుధిస్టిర శబ్దం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరాంకురం. 


ఆ. _ సత్య శౌచ ధర్మశాలి దయాపరుం । డట్టి ధర్మపుత్తు నాక్రమింప 
మనము దల(చు టెల్ల మంటలో మిడుత లు । దగ్రవృత్తి నుఖుక( దలంచునట్ల, 200 
ప్రతిపదార్థం: సత్య శౌచ ధర్మశాలి= సత్యమూ, శుచిత్వమూ, ధర్మమూ అనే వాటిచేత ఒప్పేవాడు; దయాపరుండు= దయా 


స్వభావుడు; అట్టి ధర్మపుత్రున్‌= అటువంటి ధర్మరాజును; మనము= మనం; ఆ(క్రమింపన్‌+తలయట+ఎల్లన్‌= ఆక్రమించాలనుకొనటం 
అంతా; మిడుతలు; మంటలోన్‌; ఉద(గ్రవృత్తిన్‌= గర్వంతో; ఉణుకన్‌+తలయయ+అట్లు+అ= ఉరకాలనుకొనటం వంటిదే. 


తాత్సర్యం: సత్యమూ, శుచిత్వమూ, ధర్మమూ అనేవాటితో ఒప్పేవాడు. అటువంటి ధర్మరాజును మనం ఆ|క్రమించా 
లనుకొనటం అంతా - మిడుతలు గర్వంతో మంటలో ఉరకా లనుకొనటమే. 


విశేషం: ఇందులో ఉపమేయ వాక్యానికీ (ధర్మపుత్రు నాక్రమింప మనము దలయ టెల్ల); ఉపమాన వాక్యానికీ (మంటలో 
మిడుత లుద(గ్రవృత్తి నుజుక6 దలయనట్టు ఐక్యారోపణం చేయబడింది కాబట్టి అలంకారం నిదర్శన. 


ఉద్యోగపర్వము అ ద్వితీయాశ్వాసము 247 


వ. కావునం బాందవులతోడి భండనంబున( గులక్షయం బగుట దప్పదు; శాంతి. బొందుటయ మేలు; మనవారల 
కది ప్రియంబగునేని దానికి. దగిన యత్నంబు సేసెద' ననిన విని ధృతరాష్తునకు సంజయుం డిట్లనియె: 

201 

ప్రతిపదార్థం: కావునన్‌; పాండవులతోడి భండనంబునన్‌= పాండవులతో యుద్దంలో; కుల క్షయంబు+అగుట= వంశ నాశన 
మవటం; తప్పదు; శాంతిన్‌+పొందుట+అ= శాంతి వహించటమే; మేలు= మంచిది; మన వారలకున్‌; అది= శాంతి; 


ప్రియంబు+అగున్‌+ఏనిన్‌= ఇష్టమైనది అయితే; దానికిన్‌; తగిన యత్నంబు+చేసెదన్‌; అనినన్‌; విని; ధృతర్మాష్టునకున్‌; 
సంజయుండు; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: కాబట్టి పాండవులతో జరిగే యుద్దంలో వంశనాశన మవటం తప్పదు. శాంతి వహించటమే మేలు. 
మనవాళ్ళకు అది (శాంతి) ఇష్టమయితే దానికొరకు తగిన ప్రయత్నం చేస్తాను.” అనగా విని ధృతరాష్ట్రుడితో 
సంజయుడు ఇట్లా అన్నాడు. 


క “దేవర యానతి యిచ్చిన । యీ వాక్యము లెస్స! నాండు నీవ యుపేక్షం 
బో విడిచితి; వింకను నీ । చే వత్తురు వారు; వీరి చే టొప్పుదురే? 202 


ప్రతిపదార్థం: దేవర= (ప్రభువు; ఆనతి+ఇచ్చిన= సెలవిచ్చిన; ఈ వాక్యము; లెస్స= మంచిది; నాండున్‌= అప్పుడు; ఈవు+అ= 
నీవే; ఉపేక్షన్‌= అలక్ష్యంతో; పోన్‌; విడిచితివి= ఆ పాండవులను వదిలేశావు; వారు= పాండవులు; ఇంకను; నీచేన్‌+వత్తురు= 
నీ వశంలోకి వస్తారు; వీరి చేటు+ఒప్పుదురే?= కౌరవుల హానికి సమ్మతిస్తారా?- కారవులకు కీడు కలుగుతుందంటే 


హిసారా? 


సయ. | 


ఒం 


తాత్సర్యం: “ప్రభువు సెలవిచ్చిన ఈ మాట మంచిది. అప్పుడు నీవే అలక్ష్యం చేసి పాండవులను వదిలేశావు. 
ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇంక వాళ్ళు నీ అధీనంలోకి వస్తారు. కౌరవుల హానికి వాళ్ళు అంగీకరిస్తారా?” 


వ. అది యెట్లంటేని. 203 


తాత్పర్యం: పాండవులు కౌరవులకు కీడు జరుగుతుందంటే ఒప్పుకోరనేది ఎట్టా అంటావేమో. 


క. వారు దెస లొత్తికొనియు ధ । రా రాజ్యం బిచ్చి పోయిరా పోరా? తా 
రారణ్యపీడం బడియును । రారాజుం జెటికు( బాపరా మన మెటుగన్‌? 204 


ప్రతిపదార్థం: వారు= పాండవులు; దెసలు+ఒత్తికొనియున్‌= దిక్కులను రాచికొని - దిక్కుల్ని అంటిపెట్టుకొని; ధరా 
రాజ్యంబు+ఇచ్చి పోయిరా పోరా?= భూరాజ్యం మీ కిచ్చి వెళ్ళిపోయారా లేదా?; తారు= తాము; ఆరణ్య పీడ్రన్‌+పడియును= 
అరణ్యవాస బాధ పడి కూడా; మనము+ఎణు(గన్‌= మనం ఎరుగగా; రారాజున్‌= దుర్యోధనుడిని; చెబకున్‌+పాపరా= 
గంధర్వుల బంధనం నుండి విడిపించరా? 


తాత్సర్యం: పాండవులు భూరాజ్యం మీ కిచ్చి దిక్కులను పట్టుకొని వెళ్ళిపోయారా లేదా? తాము అరణ్యంలో 
బాధలు పడుతూ కూడా దుర్యోధనుడిని ఘోషయా(త్రా సందర్భంలో గంధర్వుల చెరనుండి విడిపించటం మనకు 


తెలుసు గదా! 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ అట్టి యెడ నైనను. 205 


తాత్సర్యం: ఆ సమయంలో అయినా. 


క. రావించి తగవుమై సం । భావింపవ కాక, నాడ పాండవు లలుకం 
బో విడువరె? మిగులుదురే । నీ వచనంబులకుం? బిలిచి నిలుపుము వారిన్‌.” 206 


ప్రతిపదార్థం: రావించి= (పాండవులను) రప్పించి; తగవు మైన్‌= న్యాయంతో; సంభావింపవు+అ+కాక= ఆదరించవుకాని; 
నాడు+అ= అప్పుడే - నీవు ఆదరించిననాడే; పాండవులు; అలుకన్‌= కోపాన్ని; పోన్‌+విడువరె?= విడిచిపెట్టరా?; నీ 
వచనంబులకున్‌= నీ మాటలకు(ను); మిగులుదురే?= అతి(క్రమిస్తారా?; వారిన్‌; పిలిచి; నిలుపుము= అధికారంలో ఉంచుము. 


తాత్సర్యం: పాండవులను రప్పించి న్యాయం చేసి ఆదరించవుగాని, ఆనాడే వారు కోపం విడిచిపెట్టరా? నీ మాటలు 
అతి(క్రమిస్తారా? వారిని (ఇప్పుడైనా) పిలిచి నిలుపుము. 


దుర్యోధనుండు తండ్రితో స్వపక్షనీరుల సామర్థ్యంబు సెప్పుట (సం. 5-54-1). 
వ. అనిన విని దుర్యోధనుండు దండ్రి కి ట్లనియె: 207 
తాత్సర్యం: అనగా విని దుర్యోధనుడు తండ్రితో ఇట్లా అన్నాడు. 


చ. “అడవుల. గొండలం బడి మహాపద రూపటి చన్నవారి ని 
ప్పుడు కొనివచ్చి కృష్ణు. డొక ప్రోవుగ( గూటువమూంక6 గూర్దినం, 
బొడుతురె పాండునందనులు? భూవర! యేటికి నింతభీతి? మా 
కడిమియు లావు నీ వసదుగా గణుతింపకు; గెల్తు మెమ్మెయిన్‌. 208 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; అడవులన్‌= అడవులలోనూ; కొండలన్‌+పడి= కొండలలోనూ పడి; మహత్‌(మహా)+ఆపదన్‌= 
పెద్ద ఆపద చేత; రూపు+అతి చన్నవారిన్‌= రూపు చెడిపోయినవాళ్ళను; ఇప్పుడు; కొని; వచ్చి; కృష్ణుండు; ఒక (ప్రోవుగన్‌= ఒక 
గుంపుగా; కూటువ మూంకన్‌= ్రోత్సాహపరిచి అక్కడక్కడ వెదకి తెచ్చిన పిరికిబలాన్ని; కూర్చినన్‌= కూరిస్తే; పాండునందనులు= 
పాండవులు; పొడుతురె?= యుద్దం చేస్తారా?; ఇంత భీతి= ఇంత అధికమైన భయం; ఏటికిన్‌?= ఎందుకు?; నీవు; మా 
కడిమియున్‌= పరా(క్రమమూ; లావున్‌= బలమూ; అసదుగాన్‌= తక్కువగా; గణింపకు(ము)= లెక్కించకుము; ఏ+మెయిన్‌= 
ఏ విధంగానైనా; గెల్తుము= జయిస్తాం. 


తాత్సర్యం: 'అడవులలోనూ, కొండలలోనూ పడి పెద్ద ఆపదచేత రూపుచెడిపోయిన వాళ్ళను ఇప్పుడు తీసికొని వచ్చి 
కృష్ణుడు శిక్షణంలేని పిరికివాళ్ళ గుంపును ఒక (ప్రోవుగా కూరిస్తే పాండవులు యుద్దం చేస్తారా? రాజా! ఎందుకయ్యా 
నీకు ఇంతటి భయం? మా బలపరా(క్రమాన్ని నీవు తక్కువ అంచనా వేయకుము. ఎట్టా అయినా మేమే గెలుస్తాం. 


విశేషం: 'పొడుతురె పాండునందనులు' -ఇది తిక్కన రచనలోని తెలుగు పలుకుబడికి చక్కని ఉదాహరణం. ఈపద్యం 
దుర్యోధనుడి స్వభావాన్ని స్పష్టంగా చాటుతున్నది. 


ఉద్యోగపర్వము ర ద్వితీయాశ్వాసము 249 


తే, పరశురాముని గెలిచిన బల్లిదుండు । భీష్మ; డవనీశు లీతని పేరు వినిన 
బాటుచుండుట యెజుంగవే? పాండుపుత్తు । లనంగ నెంతటివా రితం డలిగెనేని? 209 


ప్రతిపదార్థం: భీష్ముడు; పరశురామునిన్‌; గెలిచిన; బల్లిదుండు= శూరుడు; అవని+ఈశులు= రాజులు; ఈతని పేరు 
వినినన్‌= ఇతడి పేరు వింటేనే; పాబుచున్‌+ ఉండుట= పరిగెత్తుకొని పోతూండటం; ఎణు(గవే?= తెలియవా?; ఇతండు; 
అలిగెన్‌+ఏనిన్‌= కోపం వహిస్తే; పాండుపు(త్రులు+అన(గన్‌+ఎంతటివారు= పాండవులంటే ఎంతటివారు? 


తాత్సర్యం: భీష్ముడు పరశురాముడిని గెలిచిన శూరుడు. రాజు లితని పేరు వినగానే పారిపోవటం నీకు తెలియదా? 
ఇతడికి కోపం వస్తే పాండవులంటే ఎంత? 


విశేషం: 'పరశురాముని గెలిచిన బల్లిదుండు భీష్ముడు” - అంబ కోరికపై భీష్ముడిని లొంగదీసుకోవడానికి పరశురాము 
డతడితో యుద్ధం చేశాడు. కాని భీష్ము డతడికి లొంగకపోవడంతో పరశురాముడు ఆ యత్నం విరమించాడు. 


క. కృపు(డును గురుండు నయోనిజు | లపరిమిత భుజాబలాధ్యు, లాహవకేళీ 
నిపుణు, లజేయులు; వీరలు । కుపితాత్మకులైన మాటుకొనునే హరుండున్‌? 210 


ప్రతిపదార్థం: కృపు(డును; గురు(డున్‌= ద్రోణుడూ; అయోనిజులు= యోనినుంచి పుట్టనివారు- పవిత్రులు; అపరిమిత 
భుజా బల+ఆఢ్యులు= మితిలేని బాహుబలంతో కూడినవారు; ఆహవ కేళీ నిపుణులు= యుద్ద (క్రీడయందు నేర్పరులు; 
అజేయులు= జయించరానివారు; వీరలు; కుపిత+ఆత్మకులు+ఐనన్‌= కోపించిన వారయితే; హరుండున్‌= ఈశ్వరుడయినా; 
మాటుకొనునే?= ఎదుర్కొంటాడా? 


తాత్పర్యం: కృపుడూ, ద్రోణుడూ అయోనిసంభవులు, అమిత బాహు బల సంపన్నులు. యుద్ద క్రీడలో ఆరితేరిన 
వారు. ఏళ్ళకు కోపం వస్తే హరుడు కూడా ఎదుర్కొనలేడు. 


విశేషం: కృపుడు - శరద్వంతుడనే ముని తపస్సు చేస్తూండగా ఇంద్రుడతడి తపస్సును భగ్నం చేయటానికి ఒక అప్పురసను 
పంపాడు. ఆమెను చూడగానే మునికి కామం కలిగి రేతఃపతనమయింది. అతడి వీర్యం ఒక రెల్లుకాడమీద ద్వివిధంగా పడింది. 
అందులోంచి ఒక కొడుకూ, కూతురు పుట్టారు. వేట కొరకు వచ్చిన శంతనుడు వీళ్ళను చూచి కృపతో పెంచాడు. 
అందుచేతనే కొడుకు కృపుడూ, కూతురు కృపీ అయ్యారు. ఈ విధంగా కృపుడు అయోనిజుడు. ద్రోణుడు- భరద్వాజుడు 
ఘృతాచిని చూచి కామపరవశుడవుతాడు. అతడికి రేతః పతనమయింది. దానిని తెచ్చి భరద్యాజు డొక ద్రోణం (కుండ)లో 
పెట్టి కాపాడాడు. అందులోనుండి (ద్రోణుడు పుట్టుతాడు. ఈ విధంగా (ద్రోణుడు అయోనిజుడు. 'హరు(డున్‌ ఈశ్వరుడికి 
బదులుగా హరశబ్దం సాభిప్రాయంగా (ప్రయోగించబడింది కాబట్టి అలంకారం పరికరాంకురం. 


క ఈశ్వర వరజనితు(డు, హరి । దశ్వ ప్రతిమాన తేజు, డస్ర్రకళా ని 
త్యై శ్వర్య ధురంధరు( డీ । యశ్వత్చామ గలుగ మన కని వెజిపేలా? 211 


ప్రతిపదార్థం: ఈశ్వర వర జనితుండు= ఈశ్వరుడి వరం వలన పుట్టినవాడూ; హరిదశ్వ (ప్రతిమాన తేజుండు= సూర్యుడితో 


(పచ్చని గుర్రాలు గలవాడు) సమానమైన తేజస్సు కలవాడూ; అస్త్ర కళా నిత్య+ఐశ్వర్య ధురంధరుండు= అస్త్ర విద్య అనే 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


శాశ్వతైశృర్యం యొక్క భారాన్ని ధరించినవాడూ- అస్త్ర విద్యా సంపద అధికంగా కలవాడూ (అగు); ఈ+అశృత్తామ+కలుగన్‌= 
ఈ అశ్వత్హామ ఉండగా; మనకున్‌; అని వెజపు= యుద్ద భయం; ఏలా?= ఎందుకు? 


తాత్సర్యం: ఈశ్వరుడి వరం వలన పుట్టినవాడూ, సూర్యుడి తేజస్సు వంటి తేజస్సు గలవాడూ, అస్త్ర విద్యా 
సంపన్నుడూ అయిన ఈ అశృత్థామ ఉండగా మనకు యుద్ద భయం ఎందుకు? 


ఆ. సహజ కుండలుండు, శౌర్యధుర్యుండు, సము । దీర్ణ బాహుబలుడు కర్టు( డిందు 
గలడు; వీని కెదురు గలండని యెన్నుమా । ధర్మపుత్తుపాల, ధరణినాథ! 212 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; సహజ కుండలుండు= సహజములైన (పుట్టుకతోఉన్న) కుండలాలు గలవాడు; శౌర్య 
ధుర్యుండు= పరాక్రమ భారం వహించినవాడు; సముదీర్ల బాహు బలు(డు= మిక్కిలి గొప్పు భుజ బలంగలవాడు; (అగు); 
కరుడు; ఇందున్‌= ఇక్కడ; కలండు; ధర్మపు(త్రు పాలన్‌= ధర్మరాజు దగ్గర; వీనికిన్‌; ఎదురు; కలండు+అని; ఎన్నుమా= 
ఎంచుమా? 


తాత్పర్యం: రాజా! సహజములైన కుండలాలు కలవాడూ, పరా(క్రమభారం వహించినవాడూ, మిక్కిలి గొప్ప 
భుజబలం గలవాడూ అయిన కర్గుడు ఇక్కడ ఉన్నాడు. ధర్మరాజు దగ్గర ఇతడికి ప్రతి అనదగినవాడు ఉన్నాడేమో 
ఎంచుము. 


క, వినుము నరేశ్వర! కర్ణుని | పెనుపు; మహేంద్రుండు వచ్చి ప్రియమున శచికై 

తను నర్జింప6గ నిచ్చెను । గొను మని లోకంబు లెటు(గ( గుండల యుగమున్‌. 213 
ప్రతిపదార్థం: నర+-ఈశ్వర!= రాజా!; కర్గుని పెనుపు= కర్టుడి గొప్పతనం; వినుము; మహేంద్రుండు; వచ్చి; ప్రియమునన్‌= 
ప్రీతితో; శచికై= శచి కొరకు; తనున్‌; అర్థింప(గన్‌= కోరగా; కొనుము+అని= తీసుకో అని; లోకంబులు+ఎణు(గన్‌= లోకాలు 
ఎరిగేటట్లు న జగద్విదితంగా; కుండల యుగమున్‌= కుండలాల జతను; ఇచ్చెను= ఇచ్చాడు- (దానం చేశాడు. 


తాత్సర్యం: రాజా! కర్గుడి గొప్పతనం చెపుతా వినుము. ఇంద్రుడు వచ్చి ప్రీతితో శచి కొరకని తనను కోరితే, 
తీసికొమ్మని కుండలాల జత ఇవ్వటం జగద్విదితం. 


విశేషం: సహజ కవచ కుండలాలతో కూడిన కర్ణుడు తన కొడుకైన అర్జునుడికి అజేయు డవుతాడని భయపడి ఇంద్రుడు 

బ్రాహ్మణ వేషధారియై వచ్చి వాటినిమ్మని కర్ణుడిని అడగ్గా, అతడు మహోదారు డవటం వలన అంతకుముందే తన 

తండ్రియైన సూర్యుడు వారించినా, ఇచ్చి వేశాడు. అదీ అతని 'పెనుపు.' 

వ. వీర లా ధర్మపుత్తాదుల చేతన కా దెవ్వరి చేతనుం జెడమి దెల్లంబు. బాహ్లిక సోమదత్త భూరిశ్రవ శృల్య 
సింధురాజ గాంధారరాజ ప్రభృతి మహావీరులు వీరలకంటెను శక్తి సమగ్రులు. తక్కటి రాజలోకంబును, 
సహాయులై వచ్చిన వివిధ దేశాధీశులును నాతోడి సుఖదుఃఖంబుల కియ్యకొని, యగ్గలికమై నగ్గినైన 
నుటుకను, సముద్రంబైన నీ(దను దెంపుసేసి పొంపిరివోవుచున్నవారు. కావున బాండవులకు మా దిక్కుదేటి 
చూడనుం గొలంది గా, దనుమానింపకు; మిట్లునుంగాక మాకు నెవ్వరును లేక చుట్టంబులును జెలులును 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 251 


విడిచి, తోడు వచ్చినవారును విచ్చిపోయి, భృత్యులును విరక్తులై, వారిక పోటుమానుసులును, బంధుమిత్ర 
సహాయులును, బ్రజానురాగంబునుం గలిగినట్టిదైన నది ప్రాప్తకాలం; బింతియకాని, యేమింక వారి 
యడుగు లొత్తను, బాటిపోవనుం జాల; మెల్ల భంగుల సమరంబు సేయుదుము; మా తలంపెట్టిద; నా 
తలంచినట్లొండె, వాసుదేవుండు దలంచిన ట్లొండె నయ్యెడు నట్లెన మే; లింత వట్టును నిర్ణయం' బని పలికి, 
మటియు నిట్లనియె: 214 


ప్రతిపదార్థం: ఏరలు= వీరు - ఈ వీరులు; ఆ ధర్మపుత్ర+ఆదులచేతన్‌+అ కాదు= ఆ ధర్మరాజు మున్నగువారిచేతనే కాదు; 
ఎవ్వరి చేతనున్‌; చెడమి= చెడకపోవటం; తెల్లంబు= స్పష్టం; బాహ్లిక సోమదత్త భూరి(శ్రవస్‌+శల్య సింధురాజ గాంధారరాజ 
ప్రభృతి మహావీరులు= బాహ్లికుడూ, సోమదత్తుడూ, భూరి(శ్రవుడూ, శల్యుడూ, సైంధవుడూ, శకునీ మొదలైన మహావీరులు; 
వీరల కంటెను; శక్తి సమ(గ్రులు= బలంచేత సంపూర్చులు; తక్కటి రాజ లోకంబును= తక్కిన రాజుల సమూహమూ; 
సహాయులు+ఐ వచ్చిన వివిధ దేశ అధీశులును= వివిధ దేశాల రాజులూ; నాతోడి సుఖ దుఃఖంబులకున్‌= నాతోపాటు 
సుఖాలకూ దుఃఖాలకూ; ఇయ్యకొని= సమ్మతించి; అగ్గలికమైన్‌= ఉత్సాహంతో; అగ్గిన్‌+ఐనన్‌+ఉలుకను= నిప్పులోనైన ఉరకడానికీ; 
సము(ద్రంబు+ఐనన్‌+ఈ(దను= సముద్రమైనా ఈదటానికీ; తెంపు+చేసి= సాహసించి; పొంపిరి+పోవుచున్‌+ఉన్నవారు= 
విజృంభిస్తున్నారు; కావునన్‌; పాండవులకున్‌; మా దిక్కు+తేజీ చూడనున్‌+కొలంది+కాదు= మావైపు తేరి చూడటానికి కూడా 
తరం కాదు; అనుమానింపకుము= సందేహించకుము; ఇట్టునున్‌+కాక= ఇట్టా కాక; మాకున్‌; ఎవ్వరును; లేక; చుట్టంబులును; 
చెలులును= స్నేహితులూ; విడిచి; తోడు వచ్చినవారును; విచ్చిపోయి= విడిచిపోయి; భృత్యులును= సేవకులు కూడా; 
విరక్తులు+ఐ= అసంతుష్టులయి; వారికిన్‌+అ= వారికే- ఆ పాండవులకే; పోటు మానుసులును= వీరులూ; బంధు మిత్ర 
సహాయులును= చుట్టాలూ, స్నేహితులూ, తోడ్పడ వచ్చినవాళ్ళూ; (ప్రజా+అనురాగంబునున్‌= ప్రజల అనురాగమూ; కలిగిన+ 
అట్టిది+ఐనన్‌= కలిగేటట్టయితే; అది; (ప్రాప్త కాలంబు= ప్రారబ్దం; ఇంతియ+కాని; ఏము= మేము; ఇంకన్‌; వారి 
అడుగులు+ఒత్తను= వారి పాదాలు పట్టటానికిగాని; పాటీపోవనున్‌= పారిపోవటానికిగాని; చాలము= ఓపము; ఎల్ల భంగులన్‌= 
అన్ని విధాల; సమరంబు+చేయుదుము= యుద్దం చేస్తాము; మా తలంపు+ఇట్టిది+అ= మా అభిప్రాయం ఇదే; నా తలంచిన+ 
అట్టు+ఒండెన్‌= నేను అనుకొన్నట్లయినా; వాసుదేవుండు= కృష్ణుడు; తలంచిన+అట్టు+ఒండెన్‌= అనుకున్నట్లయినా; అయ్యెడున్‌= 
అవుతుంది; ఎట్టు+ఐనన్‌= ఎట్టా అయినా; మేలు= మంచిది; ఇంత వట్టును= ఇంతవరకూ; నిర్ణయంబు= నిశ్చయం; అని; 
పలికి; మణియున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇప్పుడు నేను చెప్పిన వీరులు ఆ ధర్మరాజాదులచేతనే కాదు, మరెవ్వరిచేతా చెడిపోరు అనేది స్పష్టం. 
బాహ్హికుడూ, సోమదత్తుడూ, భూరి(శ్రవుడూ, శల్యుడూ, సైంధవుడూ, శకునీ మొదలైన మహావీరులు వాళ్ళకంటెను 
బలవంతులు. తక్కిన రాజ సమూహమూ, తోడ్పడ వచ్చిన వివిధ దేశాల రాజులూ నాతోపాటు సుఖ దుఃఖాలకు 
సమ్మతించి, ఉత్సాహంతో నిప్పులలోనైనా ఉరకటానికీ, సముద్రమైనా ఈదటానికీ తెగించి విజ్బంభిస్తున్నారు. కాబట్టి 
పాండవులు మావైపు తేరి చూడటానికి కూడా సమర్గులు కారు. సందేహించకుము. ఇట్లాకాక, మాకు ఎవరూ లేక, 
చుట్టాలూ, స్నేహితులూ విడిచిపెట్టి, తోడువచ్చినవాళ్ళూ వెళ్ళిపోయి, సేవకులూ అసంతుష్టులయి, ఆ పాండవులకే 
వీరులూ, బంధువులు, మిత్రులు, సహాయులు, ప్రజానురాగమూ లభించేటట్లయితే, అది మా ప్రారబ్దం. ఇంతేకాని, 
మేము ఇంక వారి పాదాలు పట్టటంగాని, పారిపోవటంగాని చేయలేము. అన్నివిధాలా యుద్దం చేస్తాము. ఇదే మా 
అభిప్రాయం. నేననుకొన్నట్లయినా కావాలి, కృష్ణు డనుకొన్నట్లయినా జరగాలి. ఎట్టా అయినా మేలే. ఇంతవరకూ 
నిశ్చయం” అని పలికి, ఇంకా ఇట్టా అన్నాడు: 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “కులములో. దలవంపగు కూడు గుడువ(। బంపం జూచెద, వొకళులం బఅతు రట్టె! 
వారు పై నెత్తి వచ్చిన( 'బోరి కోప' । మనిన, ధృతి చేట కాక, పొం దగునె చెపుమ? 215 


ప్రతిపదార్థం: కులములోన్‌= వంశంలో; తలవంపు+అగు కూడు= అవమానకరమైన కూడు; కుడువన్‌+పంపన్‌+చూచెదవు= 
తినుమని పంపటానికి చూస్తావు; ఒకళులన్‌= ఒకళ్ళను; పఅతురు+అట్టె!= బాధిస్తారట!; వారు= ఆ బాధితులు; పైన్‌+ఎత్తి 
వచ్చినన్‌= మీదికి దండెత్తి వస్తే; పోరికిన్‌+ఓపము= యుద్దానికి చాలం- యుద్దం చేయలేము; అనినన్‌= అంటే; ధృతి+చేటు+అ 
కాక= ధైర్యం చెడటమేకాని; పొందు+అగునె చెపుమ?= సంధి- సఖ్యం కుదురుతుందా? చెప్పుము. 


తాత్సర్యం: 'కులంలో అవమానకరమైన, సిగ్గు చేటయిన కూడు తినుమని పంపాలని చూస్తున్నావు. ఒకళ్ళను 
బాధించిన వాళ్ళ మీదకు ఆ బాధితులు దండెత్తి వస్తే 'మేము యుద్దం చేయలేము” అంటే, ధైర్యానికి చేటే (కీడే) 
కాని సఖ్యం కుదురుతుందా? 


విశేషం: ఇంతవరకూ మేము పాండవులను బాధించాం. ఇప్పుడు వాళ్ళు మామీద తిరగబడితే 'మేము పోరాడలే'మంటే, 
“వీళ్ళకు ధైర్యం లేదంటారే” తప్ప సఖ్యం కుదురుతుందా? అని భావం. 
క. నీవు బతిమాలి కొడుకుల । చావునకును జేటునకును జాలక, యిమ్మె 

వా విడిచి యటిచినం గడు । నేవ పడరె జనులు? నిన్ను నే మననేర్తున్‌? 216 


ప్రతిపదార్థం: నీవు; బతిమాలి= దీనంగా వేడుకొని; కొడుకుల చావునకును+చేటునకును= కొడుకుల చావుకీ, హానికీ; 
చాలక= సైపక; -ఈ+మైన్‌= ఈ విధంగా; వా విడిచి= నోరు విడిచి; అజచినన్‌= ఏడిస్తే; జనులు= లోకులు; కడున్‌+ఏవ 
పడరె?= మిక్కిలి అసహ్యించుకోరా?; నిన్నున్‌; ఏమి+అనన్‌+నేర్తున్‌?= నేను ఏమనగలను? 


తాత్సర్యం: నీవు వాళ్ళను దీనంగా వేడుకొని, నీ కొడుకుల చావుకూ, హానికీ ఓర్వక, ఇట్లా నోరు విడిచి విలపిస్తే 
లోకులు మిక్కిలి అసహ్యించుకొనరా? నిన్ను నేనేమనగలను? 


తే. భీమసేనుని నీ వింత పెద్ద చేసి । పెక్కు భంగుల. జెప్పితి 'యుక్కు గలండు, 

గదకు నేర్చు నం' చెంతయు బెదరె; దతండు । నన్ను! బోలమి యెజుంగవే నరవరేణ్య? 217 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= రాజా!) నీవు; భీమసేనునిన్‌= భీముడిని ఇంత పెద్ద చేసి= ఇంత పెద్దవాడిని చేసి; పెక్కు 
భంగులన్‌= అనేక విధాల; చెప్పితి(వి)= చెప్పావు; ఉక్కు+కలండు= శౌర్యం కలవాడూ; గదకున్‌+నేర్చున్‌= గదయందు నేర్పరి; 


అంచున్‌; ఎంతయున్‌= మిక్కిలి; బెదరెదు (దవు)= భయపడతావు; అతండు; నన్నున్‌; పోలమి= సరిపోలకపోవటం; 
ఎణు(గవే?= తెలియవా? 


తాత్సర్యం: రాజా! నీవు భీముడిని ఇంత గొప్ప చేసి అనేక విధాల చెప్పావు. అతడు బలం గలవాడు, గదయందు 
నేర్పరి అంటూ ఎంతో భయపడుతున్నావు. అతడు నన్ను పోలడని నీవు ఎరుగవా? 


విశేషం: పెక్కు భంగులం జెప్పితి యుక్కు గలండు- ఇందులో 'చెప్పితి అనేది మధ్యమపురుషక్రియ- చెప్పితివి. దీని 
వకారానికి లోపం వచ్చి, చెప్పితి+ఇ అయి, సంధి జరిగి, చెప్పితి అయింది. దీనిలోని ఇకారానికి ఉక్కులోని ఉకారం పరమయి- 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 253 

“మధ్యమ పురుష (క్రియలయం దిత్తునకు సంధి యగును - బాల. సం.7 సూత్రం చేత చెప్పి తుక్కు ..... అని కావాలి. 
కాని అన్ని ప్రతులలోనూ 'చెప్పితి యుక్కు' అని యడాగమం వచ్చిన రూపమే ఉన్నది. కొన్ని వావిళ్ళవారి ప్రతులలో మాత్రం 
'చెప్పి తట్టుక్కు గలడు” అనే పాఠం అధస్ఫూచికలో ఇవ్వబడింది. 
మ. గద నాతో 'సరి మూ(డు లోకముల నేం గానం; జలం బెత్తి యు 

న్మదు( డా భీముండు న న్ననిం దొడరిన న్వజ్రప్రహారంబు బె 

ట్టిదమై తాంకినం గూలు పర్వతము మాడ్కిం గుంభినిం గూలవ్రే 

సెద! నా కోర్కి గదా గదారణము వచ్చెం బెద్దకాలంబునన్‌! 218 


ప్రతిపదార్థం: గదన్‌= గదయందు- గదా యుద్దంలో; నాతోన్‌, సరి= సమానుడిని; మూ(డు లోకములన్‌; ఏన్‌= నేను; కానన్‌= 
చూడను; ఉన్మదుండు= మిక్కిలి పొగరెక్కినవాడు; ఆ భీము(డు; చలంబు+ఎత్తి= పంతం అతిశయించి; నన్నున్‌; అనిన్‌= 
యుద్దంలో; తొడరినన్‌= మార్కొంటే; వజ్ర ప్రహారంబు= వ(జ్రపు దెబ్బ; బెట్టిదము+ఐ= గట్టిదయి; తాశినన్‌= తగిలితే; కూలు 
పర్వతము మాడ్కిన్‌= కూలిపోయే కొండలాగా; కుంభినిన్‌= నేల మీద; కూలన్‌+ట్రేసెదన్‌= పడిపోయేటట్టు కొడతాను; నా 
కోర్కిగదా= ఇది నా కోరిక కదా; పెద్ద కాలంబునన్‌= చిరకాలానికి; గదా రణము= గదాయుద్దం; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: గదా యుద్దంలో నాతో సమానుడు మూడులోకాలలోనూ నాకు కనిపించడు. పొగరెక్కిన ఆ భీముడు 
పంతం అతిశయించి నన్ను యుద్దంలో మార్కొంటే, వజ్రం దెబ్బ గట్టిగా తగిలితే కూలిపోయే కొండలాగా, వాడిని 
నేలమీద పడేటట్టు కొట్టుతాను. ఇది నా కోరిక గదా! చిరకాలానికి గదాయుద్దం వచ్చింది. 


నిశేషం: “వజ్ర ప్రహారంబు బెట్టిదమై తాంకినం గూలు పర్వతము మాడ్కిన్‌'- అలంకారం ఉపమ. నా కోర్కి గదా గదారణము 
. గదా శబ్ద పునరక్తి అతని గదా యుద్ద ప్రీతిని తెలియజేస్తున్నది. అలంకారం : యమకం. 


ఆ. అత(డు వడిన వెండి యా సేనం గోల్తల | సేయ నొకండు లేమి సిద్ద; మింత 
యెజింగి వెజిచి కాదె 'యే నూళ్ళు లైనను | దమకు( జాలు” ననియె ధర్మసుతుండు. 219 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీముడు; పడినన్‌= పడిపోతే; వెండి= మళ్ళీ; ఆ సేనన్‌= ఆ సైన్యాన్ని; కోల్తల+చేయన్‌= ఎదుట 
నిలబడి యుద్దసన్నాహం చేయటానికి; ఒకండు= ఎవడూ; లేమి= లేకపోవటం; సిద్దము= స్పష్టం; ఇంత+ఎజింగి వెజచి కాదె= 
ఇదంతా ఎరిగి భయపడే కదా; ధర్మ సుతుండు= ధర్మరాజు; తమకున్‌; ఏను+ఊళ్ళులు+ఐనను= అయి దూళ్ళయినా; 
చాలున్‌= సరిపోతాయి; అనియెన్‌. 


తాత్సర్యం: భీముడు నేలగూలితే ఇంక ఆ సేనలో ఎదుట నిలబడి యుద్దం చేయటానికి మరెవ్వడూ లేడనటం 
స్పష్టం. ఇదంతా తెలిసి భయపడే కదా ధర్మరాజు “మాకు అయిదూళ్ళయినా చాలు" అనటం! 

వ. _ అర్జునుండు గలం డని తలంచితివేని. 220 
తాత్సర్యం: భీముడు పోతే అర్జును డున్నాడు గదా అని అనుకొంటున్నావేమో. 


తే. కర్టు పడసిన యా శక్తి గలుగం బోర । బ్రదుక వచ్చునె నరునకు? నదియు. గాక, 
యతని భీష్మాది రథికుల యతులితాప్ర । మేయ దివ్యబాణంబులు మ్రింగికొనవె? 221 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కర్ణ పడసిన+ఆ శక్తి కలుగన్‌= కర్షుడు పొందిన ఆ శక్త్యాయుధం ఉండగా; నరునకున్‌= అర్జునుడికి; పోరన్‌= 
యుద్దంలో; బ్రదుకన్‌+వచ్చునె= (బ్రతుక తరమా?; అదియున్‌+కాక= అదీకాక, అతనిన్‌= అర్జునుడిని; భీష్మ+ఆది రథికుల= 
భీష్ముడు మున్నగు రథికుల యొక్క; అతులిత= సాటిలేని; అప్రమేయ= ఇంత అని మితి ఏర్పరచడానికి శక్యంకాని; దివ్య 


బాణంబులు= దేవతా సంబంధి బాణాలు; (మైంగికొనవె?= (మ్రింగెయ్యవా? 


తాత్పర్యం: కర్షుడు పొందిన ఆ శక్యాయుధం ఉన్నంతకాలం, అర్జునుడికి యుద్దంలో (బ్రతుక తరమా? అదీకాక 
అతడిని భీష్మాది వీరుల సాటిలేనివీ, అమిత శక్తిమంతాలూ అయిన దివ్యబాణాలూ (మ్రింగేయవా? 


వ. దుశ్శాసన దుష్ప్రహ దుర్ముఖ వివింశతి వికర్ణ చిత్రసేనాదులగు నీ కొడుకు లొకం డొకండ జగంబులెల్ల 
జయింపంజాలుదు; రందటు నొక్క మొగంబై త్రోచి నడచిన సవ్యసాచి నొక్కరుండ కాదు; పాండవులనెల్ల 
నొక్కెత్తున వైచికొన నోపుదు; రట్లునుంగాక, మాకు నక్షౌహిణులు పదునొకండు, వారికి నే డక్షౌహిణులు, 
మా సైన్యంబు సారవంతంబు; వారిబలంబు నిస్సారంబు; వారు మమ్మెవ్విధంబున జయింపనోపుదు? రీ 
యెక్కువ తక్కువలు విచారింపక వలవని వెజిపు గట్టికొని ముక్కూరి వగచుచున్నవా(డవు; నిన్ను వగవకుండ 
నుడుపం జాల మంతియ కాని, తక్కెల్ల పనులకుం జాలుదు మని పలికి, సంజయు దెస గనుంగొని 
సుయోధనుం డిట్లనియె: 222 


ప్రతిపదార్థం: దుశ్శాసన దుష్పహ దుర్ముఖ వివింశతి వికర్ల చిత్రసేన+ఆదులు+అగు నీ కొడుకులు= దుశ్ళాసనుడూ, 
దుప్ర్రహుడూ, దుర్ముఖుడూ, వివింశతీ, వికర్ణుడూ, చిత్రసేనుడూ మొదలగు నీ కొడుకులు; ఒకండు+ఒకండు+అ= ఒక్కొక్కడే; 
జగంబులు+ఎల్లన్‌= లోకాలన్నీ; జయింపన్‌+చాలుదురు= జయించగలరు; అందణున్‌= అంతా; ఒక్క మొగంబు+ఐ= 
ఒక్కసారిగా; (త్రోచి నడచినన్‌= కలిసి నడిస్తే, సవ్యసాచిన్‌+ఒక్కరుండు+అ కాదు+ అర్జునుడిని ఒక్కడినే కాదు; పాండవులన్‌+ 
ఎల్లన్‌= పాండవులనందరినీ; ఒక్క+ఎత్తునన్‌= ఒక్కపెట్టున; వైచికొనన్‌+ఓపుదురు= ఎగురగొట్టగలరు; అట్టునున్‌+కాక= 
అదీకాక; మాకున్‌; అక్షౌహిణులు; పదునొకండు= పదకొండు; వారికిన్‌; ఏడు అక్షాహిణులు; మా సైన్యంబు; సారవంతంబు; 
వారి బలంబు; నిస్పారంబు= సారం లేని; వారు; మమ్మున్‌; ఏ+విధంబునన్‌; జయింపన్‌+ఓపుదురు?= జయించగలరు?; 
ఈ ఎక్కువ తక్కువలు; విచారింపక= ఆలోచించక; వలవని వెణపు= కూడని భయం; కట్టికొని= పొంది; ముక్కూరి 
వగచుచున్‌+ఉన్నవాండవు= తెలివి తక్కువగా దుఃఖిస్తున్నావు; నిన్నున్‌; వగవక+ఉండన్‌= దుఃఖించకుండా; ఉడుపన్‌+చాలము= 
మాన్సలేము; అంతియ కాని; తక్కు+ఎల్ల పనులకున్‌+చాలుదుము= తక్కిన పనుల కన్నిటికీ సమర్దులం; అని పలికి; 
సంజయు దెసన్‌+కనుంగొని= సంజయుడికేసి చూచి; సుయోధనుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: దుశ్ళాసనుడూ, దృుష్పహుడూ, దుర్ముఖుడూ, వివింశతీ, వికర్ణుడూ, చిత్రసేనుడూ మొదలుగాగల నీ 
కొడుకులు ఒక్కొక్కడే లోకాల నన్నిటినీ జయించగలరు. ఇక అందరూ ఒకటై కలిసి నడిస్తే అర్జునుడిని ఒక్కడినే 
కాదు- పాండవుల నందరినీ ఒక్క పెట్టున ఎగుర గొట్టగలరు. అదీకాక, మాకు పదకొండు అక్షాహిణు లున్నాయి. 
వాళ్ళకి ఏడే ఉన్నాయి. మా సైన్యం సారవంతమైంది. వాళ్ళది నిస్సారం. వాళ్ళు మిమ్మల్ని ఎలా జయించగలరు? 
ఈ ఎక్కువ తక్కువలను చూడక తగని భయం పెట్టుకొని తెలివితక్కువగా దుఃఖిస్తున్నావు. మేము తక్కిన 
పనులన్నీ చేయగలం కాని నిన్ను ఏడువకుండా మాత్రం చేయలేము.” అని పలికి సంజయుడి వైపు చూచి 
దుర్యోధను డిట్టా అన్నాడు: 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 255 


క. _ 'నానాదేశంబుల బలు । మానుసులం గూర్దికొని సమత్సరబుద్దిం 
దానేమనియెడు నయ్యమ । సూనుం డాతని తెటింగు సూతము చెపుమా!' 223 


ప్రతిపదార్థం: నానా దేశంబుల బలు మానుసులన్‌= అనేక దేశాలలో ఉన్న గొప్ప మనుష్యులను- వీరులను; సమత్సర 
బుద్దిన్‌= (క్రోధ బుద్దితో; కూర్చికొని= కలిపికొని; ఆ+యమ సూనుండు= ఆ ధర్మరాజు; తాను; ఏమి+అనియెడున్‌= 
ఏమంటాడు?; ఆతని తెజంగు+చూతము చెపుమా!= అతడి సంగతి చూద్దాం చెప్పుము. 


తాత్సర్యం: “అనేక దేశాలలో ఉన్న గొప్ప వీరులను (క్రోధ బుద్దితో కూర్చుకొని ఆ ధర్మరాజు ఏమంటాడో- అతడి 
సంగతి చెప్పుము చూద్దాం.” 


వ. అనిన విని సంజయుం డిట్లనియె : 224 


తాత్పర్యం: అనగా విని సంజయుడిటా అన్నాడు - 
op) 


సంజయు(డు దుర్యోధనునకు ధర్మరాజు నిశ్చయం బెటింగించుట (సం. 5-55-2) 


ఉ. “ఆతండు భండనం బనిన నార్జిన మూరెడు వేర్లు; నెంతయుం 
బ్రీతి వహించి తమ్ము లొక పెండ్లికి. బోయెడు నట్ల యున్నవా; 
రా తెలి వెందునుం గలదె? యందలి నాయకు 'లెప్పుడొక్కొ మా 
చేతుల తీట పుత్తు” మను చిత్తమ కాని చలింప రేమియున్‌. 225 


ప్రతిపదార్థం: ఆతండు= ధర్మరాజు; భండనంబు+అనినన్‌= యుద్దమంటే; ఆర్చినన్‌ మూర+ఎండు+పేర్చున్‌= అరిస్తే మూరెడు 
పైకి విజృంభిస్తాడు; తమ్ములు; ఎంతయున్‌; ప్రీతి వహించి= సంతోషం పూని; ఒక పెండ్డికిన్‌-పోయెడు+అట్టు+అ+ఉన్నవారు= 
ఒక పెళ్ళికి వెళ్ళే విధంగానే ఉన్నారు; ఆ తెలివి= ఆ ఉల్లాసం; ఎందునున్‌+కలదె?= ఎక్కడైనా ఉన్నదా?; అందలి నాయకులు= 
ఆ పక్షంలోని నాయకులు; ఎప్పుడు+ఒక్కొ!= ఎప్పుడోకదా!; మా చేతుల తీంట+పుత్తుము= మా చేతుల దురద తీర్చుకొంటాం; 
అను చిత్తము కాని= అనే మనస్పే- కోరికే కాని; ఏమియున్‌+చలింపరు= కొంచెం కూడా చలించరు. 


తాత్సర్యం: 'ధర్మరాజు యుద్దం అనగానే మూరెడు లేస్తాడు. అతడి తమ్ములు ఎంతో సంతోషంతో ఒక పెళ్ళికి 
వెళ్ళుతున్న విధంగానే ఉన్నారు. వాళ్ళ ఉల్లాసం ఎక్కడైనా ఉన్నదా? ఆ పక్షంలోని నాయకులు 'మా చేతుల దురద 
తీర్చుకొనటం ఎప్పుడా?” అని ఉవ్విళ్ళూరుతూంటారు కాని కొంచెం కూడా చలించరు. 


తే. నరుని పాశుపతాది బాణముల పెంపు, । భీము గద సొంపు నమ్మి యుద్దామ లీల 
జెలంగి వెజిపేది యక్కడి బలము ముసురు । గవిసి యెపుడు. గయ్యమునకు. గాలు ద్రవ్వు. 226 


ప్రతిపదార్థం: అక్కడి బలము= ఆ పక్షంలోని సైన్యం; నరుని పాశుపత+ఆది బాణముల పెంపున్‌= అర్జునుడి పాశుపతం 
మొదలైన అస్త్రాల గొప్పతనమూ; భీము గద సొంపున్‌= భీముడి గద అందమూ- శక్తీ నమ్మి, ఉద్దామ లీలన్‌= విశృంఖలంగా; 
చెల(గి= విజృంభించి; వెజపు+ఏది= భయం లేక; ముసురు కవిసి= గుమికూడి; ఎపుడున్‌= ఎప్పుడూ; కయ్యమునకున్‌; 
కాలు+త్రవ్వున్‌= సై కొడుతూ ఉంటుంది. 


a 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ పక్షంలోని సైన్యం అర్జునుడి పాశుపతాది బాణాల గొప్పతనమూ, భీముడి గద గొప్పతనమూ నమ్మి 
విశృంఖలంగా గుమికూడి ఎప్పుడూ కయ్యానికి కాలుద్రవ్వుతూ ఉంటుంది” 


క. నావుడు 'నిది యౌ, సంజయ! । కైవారము సేసె దీవు కౌంతేయుల; వా 
రేవి రణ సాధనమ్ములు । గా వెజవక నడచువారు కౌరవుల పయిన్‌? 227 
ప్రతిపదార్థం: నావుడున్‌= అనగానే; సంజయ!; ఇది+బాన్‌= ఇది సరే; ఈవు= నీవు; కౌంతేయులన్‌= పాండవులను; 


కైవారము+చేసెదు (దవు)= స్తుతి చేస్తావు; వారు= ఆ పాండవులు; ఏవి; రణ సాధనమ్ములు+కాన్‌= యుద్ద పరికరాలుగా; 
కౌరవుల పయిన్‌= కౌరవుల మీదకు; వెజవక= నిర్భయంగా; నడచువారు?= నడుస్తారు- దండెత్తుతారు? 


తాత్సర్యం: అనగానే, సంజయా! అది సరే. నీవు పాండవులను పొగుడుతావు. ఆ పాండవులు వేటిని యుద్దసాధనాలుగా 
చేసికొని కౌరవుల మీదకు నిర్భయంగా దండెత్తుతారు?' 


వ. అనిన సుయోధనునకు సూతనందనుం డర్డును దివ్యరథ శ్వేతాశ్వ కపిధ్వజ దేవదత్తంబుల మహానుభావంబులు 
వేజువేజ వర్ణించి చెప్పి, యుధిష్టిర భీమ నకుల సహదేవుల యరదంబులు, తురంగాది పరికరంబు లిట్టిట్టి 
వని యేర్పడం బలికి, విరాట ద్రుపదాదులకు వలయు నుపకరణంబులు గొటింత లేమియు నెజింగించిన, 
ధృతరాషస్తుం 'డిందు. గల బలు మానుసు లెవ్వరికి నసాధ్యులు. వీరి సాధించుతెటిం గూహించిరే” యని 
యడిగిన నతనికి సంజయుం డిట్లనియె; 228 


ప్రతిపదార్థం: అనిన సుయోధనునకున్‌= అట్టా అడిగిన దుర్యోధనుడికి; సూత నందనుండు= సంజయుడు; అర్జ్హును= 
అర్జునుడి యొక్క; దివ్య రథ శ్వేత+అశ్వ కపిధ్వజ దేవదత్తంబుల= దేవతా సంబంధాలయిన రథమూ; తెల్లని గుర్రాలూ, 
కపిధ్వజమూ; దేవదత్తమూ అనేవాటి; మహా+అనుభావంబులు= గొప్పతనాలు; వేణు వేణు+అ= ప్రత్యేకంగా; వర్షించి చెప్పి= 
వివరించి చెప్పి; యుధిష్టిర, భీమ, నకుల, సహదేవుల, రథాలు= ధర్మజ, భీమ, నకుల, సహదేవుల రథాలు; ఇట్టి+ఇట్టివి+అని= 
ఇట్టాంటివి ఇట్లాంటివి అని; ఏర్పడన్‌+పలికి= స్పష్టంగా చెప్పి; విరాట (ద్రుపద+ఆదులకున్‌ వలయు+ఉపకరణంబులు= 
విరాటుడూ, (ద్రుపదుడూ మొదలైనవాళ్ళకు కావలసిన సాధనాలు; కొణంత లేమియున్‌= లోటు లోకపోవటం; ఎజింగించినన్‌= 
చెప్పగా; ధృతరాష్టుండు; ఇందున్‌= కౌరవ పక్షంలో; కల= ఉన్న; బలు మానుసులు= మహావీరులు; ఎవ్వరికిన్‌= ఎవరికీ; 
అసాధ్యులు= సాధించరానివారు - జయించరానివారు; వీరిన్‌= కౌరవ వీరులను; సాధించు తెజణంగు= జయించే విధం; 
ఊహించిరే; అని అడిగినన్‌; అతనికిన్‌= ధృతరాష్ట్రుడికి; సంజయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని అడిగిన దుర్యోధనుడితో సంజయుడు అర్జునుడి దివ్యరథమూ, తెల్లగుర్రాలూ, కపిధ్వజమూ, 
దేవదత్తమనే శంఖమూ అనే వాటి మహత్తాలు (ప్రత్యేకంగా వివరించి చెప్పి, ధర్మజ భీమ నకుల సహదేవుల 
రథాలూ, మొదలగు ఉపకరణాలూ ఇట్టాంటి విట్లాంటివని స్పష్టంగా చెప్పి, విరాటుడూ, (ద్రుపదుడూ మొదలైనవారికి 
కావలసిన సాధనాల లోటు లేకపోవటం చెప్పగా, ధృతర్మాష్టుడు 'కౌరవ పక్షంలోని మహావీరులు ఎవరికీ అసాధ్యులు. 
వీళ్ళను సాధించే విధం వాళ్ళు ఊహించారా?” అని అడిగితే, అతడితో సంజయుడు ఇట్లా అన్నాడు: 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 257 


(ఈక 


'గంగాసుతుండు శిఖండిపా, లతనికి( । బ్రాపు మత్స్యేశ్వరు బలము; కుంభ 
భవుండు ధృష్టద్యుమ్ను పా, లతనికి. దోడు । పడు ద్రౌపదీ పుత్త పంచకంబు; 
రారాజు దమ్ములు మారుతి పాలు; కు । మారు లందటు నభిమన్యు పాలు; 
శకుని సైంధవులు, నశ్వత్థామ కర్ణులు(, । దక్కొరుచేం బోని దండిమగలు 


ఆ. సవ్యసాచి పాలు; సాత్యకి పాల్‌ కృత । వర్మ; చేకితాన వసుమతీశు 

పాలు సోమదత్తు(; డాలంబునకు నిట్లు । నిశ్చయించి రచట నృపవరేణ్య! 229 
ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజోత్తమా! ధృతరా ప్టా!; భీష్ముడు శిఖండి పాలు= వంతు; అతనికిన్‌= ఆ శిఖండికి; మత్స్య+ 
ఈశ్వరు బలము= మత్స్య దేశరాజు - విరాటుడి సేన; ప్రాపు= అండ; కుంభభవుండు= ద్రోణుడు; ధృష్టద్యుమ్ను పాలు; 
అతనికిన్‌; (ద్రౌపదీ పుత్ర పంచకంబు తోడుపడున్‌= ద్రౌపది కొడుకులు - ఉపపాండవులు అయిదుగురూ సహాయపడతారు; 
రారాజున్‌+తమ్ములున్‌= దుర్యోధనుడూ, అతడి తమ్ములూ; మారుతి పాలు= భీముడి పాలు; కుమారులు+అందటున్‌= 
యువకులంతా; అభిమన్యు పాలు; శకుని సైంధవులున్‌; అశ్వత్థామ కర్షులున్‌; తక్కు+ఒరుచేన్‌+పోని దండి మగలు= 
ఇంకొకడి చేత పడని మహాశూరులు; సవ్యసాచి పాలు= అర్జునుడి వంతు; కృతవర్మ; సాత్యకి పాల్‌; సోమదత్తు(డు; చేకితాన 
వసుమతీ+-ఈశు పాలు= చేకితానుడనే యాదవరాజు పాలు; అచటన్‌; ఆలంబునకున్‌= యుద్దానికి; ఇట్టు= ఇట్లా; నిశ్చయించిరి= 
నిర్ణయించుకొన్నారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు శిఖండి వంతు. ఆ శిఖండికి విరాటుడి సైన్యం అండ. ద్రోణుడు 
ధృష్టద్యుమ్నుడి వంతు. అతడికి ఉపపాండవు లైదుగురూ తోడ్పడుతారు. దుర్యోధనుడూ, అతడి తమ్ములూ 
భీముడి వంతు. యువ వీరులంతా అభిమన్యుడి వంతు. శకుని సైంధవులూ, అశ్యత్తామ కర్గులూ- ఇతరుడికి 
లొంగని మహాశూరులైన వారూ అర్జునుడి వంతు. కృతవర్మ సాత్యకి వంతు. సోమదత్తుడు చేకితానుడనే యాదవరాజు 
వంతు. యుద్దానికి ఇట్లా అక్కడ నిర్ణయించుకొన్నారు. 


క _ నకులుడు, సహదేవుండును, । శకుని నులూకాది సుతుల సారస్వతులం 
బ్రకటబలులైన కాళిం । గకులను సమయించువారు కౌరవనాథా! 230 
ప్రతిపదార్థం: కౌరవ నాథా!= కురురాజా, ధృతర్నాష్ట్రా!; నకులు(డున్‌, సహదేవుండునున్‌; శకునిన్‌; ఉలూక+ఆది సుతులన్‌= 


ఉలూకుడూ మున్నగు కొడుకులనూ; సారస్వతులన్‌; ప్రకట బలులు+ఐన కాళింగకులను= (ప్రసిద్దమైన బలంగల కాళింగకులను, 
సమయించువారు= చంపుతారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నకులుడూ, సహదేవుడూ శకునినీ, ఉలూకుడూ మొదలైన కొడుకులనూ, 
సారస్వతులనూ, (ప్రసిద్దమైన బలం కల కాళింగకులనూ చంపుతారు. 


క, _ కేకయులు మనల. గలిసిన । కేకయుల జయించువారు; కృతపుణ్యుండు సు 

శ్లోకుండు ధర్మతనూజుండు । లోకోత్తరు శల్యు( దా గెలుచువా( దధిపా ! 231 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతరా(ష్టా!; కేకయులు; మనలన్‌; కలిసిన కేకయులన్‌; జయించువారు; కృతపుణ్యు(డు= 
చేయ బడిన పుణ్యం కలవాడు - పుణ్యాత్ముడు; సుశ్టోకుడు= మంచి కీర్తి గలవాడు అగు; ధర్మ తనూజుండు= ధర్మరాజు; 
తాన్‌= తాను; లోకోత్తరున్‌= అసాధారణుడు అయిన శల్యున్‌= శల్యుడిని; గెలుచువాండు= గెలుస్తాడు. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! కేకయులు మనలను కూడిన కేకయులను జయిస్తారు. పుణ్యాత్ముడూ, సుక్టోకుడూ అయిన 
ధర్మరాజు లోకోత్తరుడైన శల్యుడిని గెలుస్తాడు. 


వ. అట్టి పలుకుల సమయంబున నచ్చోటం గొందటు జనంబులు ధర్మనందను నుద్దేశించి. 232 


ప్రతిపదార్థం: అట్టి పలుకుల సమయంబునన్‌= ఆ మాటల సందర్భంలో; ఆ+చోటన్‌= అక్కడ; కొందణు జనంబులు= 
కొంతమంది జనులు; ధర్మనందనున్‌+ఉద్దేశించి= ధర్మరాజుతో. 


తాత్సర్యం: ఆ మాటల సందర్భంలో అక్కడ కొందరు జనులు ధర్మరాజుతో (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “ఇతండెక్కడ? మద్ర మహీ । పతి యెక్కడ? నితని కతండు సాటియె?” యనుడుం, 

బ్రతివచనంబుల శల్యుని । యతి బల శౌర్యములు వారి కాతండ చెప్పెన్‌. 233 
ప్రతిపదార్థం: ఇతండు= ధర్మరాజు; ఎక్కడన్‌; మద్ర మహీపతి= మటద్రదేశాధిపతి శల్యుడు; ఎక్కడన్‌; ఇతనికిన్‌; అతండు; 
సాటియె?= సమానుడా?; అనుడున్‌= అనగానే; ఆత(డు+అ= అతడే- ధర్మరాజే; ప్రతి వచనంబులన్‌= బదులు పలుకులతో; 
వారికిన్‌; శల్యుని+అతి బల శౌర్యములు= శల్యుడి అమిత బలపరాక్రమాలు; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: 'ధర్మరా జెక్కడ? శల్యు డెక్కడ? ఇతడికి అతడు సమానుడా?' అనగానే వారికి అతడే శల్యుడి అమిత 
బలపరాక్రమాలను గూర్చి చెప్పాడు. 


విశేషం: ఇతం డెక్కడ మ(ద్రమహీపతి యెక్కడ- అననురూపములైన వాటికి ఘటన వర్లించబడింది కనుక విషమాలంకారం. 


వ. _ ఇట్లు గాకయు నెవ్వరి మొగంబున నెవ్వరు వడిరి, వారికి వార చాలియుండు వా రని; రివ్విధంబున. గ్రొవ్వు 
మిగిలి కొజింతలేని తెగువం దేజరిల్లుచున్నవారు. నీకు నీ కొడుకునకు నెయ్యది గర్దంబై తోంచె నదియ 
చేయుం' డనిన విని విచిత్రవీర్యతనయుం డిట్లనియె. 234 

ప్రతిపదార్థం: ఇట్టు+కాకయున్‌= ఇట్లా కాక; ఎవ్వరి మొగంబునన్‌+ఎవ్వరు పడిరి= ఎవరిని ఎవరు ఎదుర్కొంటే; వారికిన్‌, 
వారు+అ= వారే; చాలి+ఉండువారు+అనిరి= గెలువగలుగుతారు అన్నారు; -ఈ+విధంబునన్‌; (కొవ్వు మిగిలి= గర్వం 
అతిశయించి; కొజణంత లేని తెగువన్‌= తక్కువకాని సాహసంతో; తేజరిల్టుచున్‌+ఉన్నవారు= ్రకాశిస్తున్నారు; నీకున్‌; నీ 
కొడుకునకున్‌; ఎయ్యది+కర్ణంబు+ఐ+తోంచెన్‌= ఏది చేయదగిందని అనిపిస్తుందో; అది+అ= అదే; చేయుండు; అనినన్‌; విని; 
విచిత్రవీర్య తనయుండు= విచిత్రవీర్యుడి కొడుకు- ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'ఇట్టాగే కాక, ఎవరిని ఎవరు మార్కొంటారో, వారిని వారే గెలువగలుగుతారు' అన్నారు. ఈ రీతిగా 
గర్వం అతిశయించి కొదవ లేని సాహసంతో వారు (ప్రకాశిస్తున్నారు. ఇక- నీకూ నీ కొడుకుకూ ఏది చేయదగిందని 
అనిపిస్తే అదే చేయండి” అనగా విని ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు: 
క నా కొడుకుల కెక్కడి బ్రదు? । కే కొలంది దలంపు నిప్పు డెన్నిన వీరా 

నీకంబు నోర్వవచ్చునె । యీ కూడిన సైనికులకు? నే మనువా(దన్‌? 235 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 259 


ప్రతిపదార్థం: నా కొడుకులకున్‌; ఎక్కడి (బ్రదుకు?= ఇక (బ్రతికి ఉండటం ఎక్కడిది?- చావు తప్పదు; ఏ కొలంది+తలంపన్‌= 
ఎంత ఆలోచించినా; ఈ కూడిన సైనికులకున్‌= ఈ కూడుకొన్న సైనికులకు; ఇప్పుడు+ఎన్నిన వీర+అనీకంబున్‌= ఇప్పుడు 
నీవు చెప్పిన వీరుల సమూహాన్ని (వీరుల సేనను); ఓర్వన్‌+వచ్చునె?= ఓడించవీలవుతుందా?; ఏమి+అనువాండన్‌!= ఇంక 
ఏమంటాను! 


తాత్సర్యం: 'ఇంక నా కొడుకులకు ఎక్కడి బ్రదుకు? ఎంత ఆలోచించినా, ఇక్కడ కూడుకొన్న సైనికులకు ఇప్పుడు 
నీవు చెప్పిన వీరుల సమూహాన్ని- వీరుల సేనను గెలవటం సాధ్యపడుతుందా? ఇక నేనేమి అనేది? 


క. రాజు యుధిష్టిరు(డై, హరి । దా జయ మొడంగూర్ప నున్నం దత్సెన్యము రా 
రా జిట్లు సరకు సేయమి । నా జన్మము దుఃఖభాజనం బగుటం జుమీ! 236 
ప్రతిపదార్థం: రాజు; యుధిస్టిరుండు+ఐ= ధర్మరాజయి; హరి= కృష్ణుడు; తాన్‌= తాను; జయము+ఒడంగూర్చన్‌+ఉన్నన్‌= 


గెలుపు కలిగించబోతూండగా; తద్‌+సైన్యమున్‌= ఆ సేనను; రారాజు= దుర్యోధనుడు; ఇట్లు; సరకు+చేయమి= లక్ష్యపెట్టకపోవటం; 
నా జన్మము= నా పుట్టుక; దుఃఖభాజనంబు+అగుటన్‌+చుమీ!= దుఃఖానికి పాత్రమైనది అవటం చేత సుమా! 


తాత్సర్యం: రాజు ధర్మరాజుయి, కృష్ణుడు జయం కలిగించబోయే ఆ సైన్యాన్ని దుర్యోధనుడు ఇట్టా లక్ష్య పెట్టకపోవటం 
నా పుట్టుక దుఃఖశీలం అవటంచేతనే. 


విశేషం: ధర్మరాజుకు యుధిష్టిరు త్‌ శబ్దం సాభిప్రాయంగా ప్రయోగించబడింది కాబట్టి అలంకారం పరికరాంకురం. 


క. నా కుడుప నేల వశమగు? । నీ కూడిన భూపతులకు నింతియ కాలం 
బై కడచన్నది సంజయ! । నీ కీ వగపేల? యింక నిలుపుము పలుకుల్‌.” 237 


ప్రతిపదార్థం: నాకున్‌+ఉడుపన్‌+ఏల వశము+అగున్‌= మానటానికి నాకెట్లా సాధ్యమవుతుంది?; ఈ కూడిన భూపతులకున్‌= 
ఈ చేరిన రాజులకు; ఇంతియ కాలంబు+ఐ కడచన్నది= ఇంతే (బ్రదుకయిపోయింది - ఆయువు ఇంతటితో మూడింది; 
సంజయ; నీకున్‌; ఈ వగపు+ఏల?= ఈ (శమ-దుఃఖం ఎందుకు?; ఇంకన్‌, పలుకుల్‌, నిలుపుము= ఇక నీ మాటలు 
చాలించుము. 


తాత్సర్యం: నే నెట్టా మాన్సగలను? ఈ చేరిన రాజులకు ఆయువు మూడింది. సంజయా! నీ కీ శ్రమ ఎందుకు? 
ఇంక చెప్పకుము.' 

వ. అనిన విని దుర్యోధనుండు నిజ జనకునితో నిట్లనియె : 238 
తాత్పర్యం: అనగా విని దుర్యోధనుడు తన తండ్రితో ఇట్లా అన్నాడు : 


ఉ. “ఏమును బాండునందనులు నేక కులంబున( బుట్టి యొక్కచో 
నే మొకండైనం జేసి గెడ నెప్తు. జరించినయట్టివార; ము 
ద్దామబలంబు శౌర్యమును దర్పము వారిక కల్లి, వార సం 
గ్రామమునన్‌ జయింతు రనంగా నొక నిశ్చయ మెట్లు గల్గెడున్‌? 239 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏమును= మేమూ; పాండు నందనులున్‌= పాండవులూ; ఏక కులంబునన్‌= ఒకే కులంలో; పుట్టి; ఒక్కచోన్‌= 
ఒక చోట; ఏము; ఒకండు+ఐనన్‌+చేసి= ఒకటి (ఏకం) అవటం చేత; ఎప్టున్‌= ఎప్పుడూ; గెడన్‌= జతగా; చరించిన+అట్టి 
సంచరించినవాళ్ళం; ఉద్దామ బలంబున్‌= అధిక బలమూ; శౌర్యమును= పరాక్రమమూ; గర్వమున్‌; వారికిన్‌+అ= వారికి- 
వారికే; కల్గి; వారు+అ= వారే; సంగ్రామమునన్‌= యుద్దంలో; జయింతురు+అనంగాన్‌= జయిస్తారంటే; ఒక నిశ్చయము= 
ఒక నిర్ణయం; ఎట్టు+కల్లెడున్‌= ఎట్టా కలిగింది? 


తాత్పర్యం: 'మేమూ పాండవులూ ఒకే కులంలో పుట్టి, ఒక్కచోట ఏకమవటం చేత ఎప్పుడూ జతగా సంచరించిన 
వాళ్ళం. అట్లాంటప్పుడు అధికమైన బలపరాక్రమాలూ గర్వమూ వారికే కలిగి, వారే యుద్దంలో జయిస్తారనే నిర్ణయం 
నీకు ఎట్టా ఏర్పడింది? 


ఉ. వారిని, వారివారి నిటు వర్ణన సేసెదు గాని, మమ్ము మా 

వారి( దలంప; వి ప్పుడమి వారికి. బాయను, మాకు నంతయున్‌ 

జేరను మున్‌ సృజించె విధి సిద్దము, దీని నొకండు మాన్సంగా 

నేరం డకారణంబ మది నెవ్వగ లేటికి( బట్టుకొల్పంగన్‌?” 240 
ప్రతిపదార్థం: వారిని= పాండవులనూ; వారి వారిన్‌= వాళ్ళ వాళ్ళనూ; ఇటు= ఇట్లా; వర్లన+చేసెదు(దవు)+కాని= వర్లిస్తావు 
కాని; మమ్మున్‌; మా వారిన్‌; తలంపపు; ఈ+పుడమి= ఈ భూమి; వారికిన్‌+పాయను= వాళ్ళకు లేకుండానూ; మాకున్‌; 
అంతయున్‌= అంతా; చేరను= చెందేటట్టూ; విధి= (బ్రహ్మ - దైవం; మున్‌= ముందు, మొదటే; సృజించెన్‌= పుట్టించాడు- 
నిర్ణయించాడు; సిద్దము= తప్పదు; దీనిన్‌= ఈ విధి నిర్ణయాన్ని; ఒకండు= ఎవడూ; మాన్సంాన్‌+నేరండు= తప్పించలేడు; 
ఆకారణంబు+అ= నిష్కారణంగానే; మదిన్‌= మనస్సులో; నెజ+వగలు= అధిక దుఃఖాలు - ఎక్కువ ఆలోచనలు; 
పట్టుకొల్పంగన్‌+ఏటికి?= కలిగించడం దేనికి? 


తాత్సర్యం: పాండవులనూ, వాళ్ళ వాళ్ళనూ ఇట్టా తెగ పొగుడుతావు కాని, మమ్ములను, మా వాళ్ళనూ తలపెట్టవు. 
ఈ భూమి వాళ్ళకు కాదనీ, మాకే అంతా చెందాలనీ మొదటే విధి నిర్ణయించాడు. ఇది తప్పదు. ఈ విధి 
నిర్ణయాన్ని ఎవడూ తప్పించలేడు. నిష్కారణంగా మనస్సులో ఇంత బాధ పడటం దేనికి?” 


వ. అనిన విని సూతనందనునకు నంబికానందనుం డిట్లను- 'నా కొడు కున్మత్త ప్రలాపంబులు సేయుచున్నవా; 
డింతియకాని సత్యధర్మ నయ పరాక్రమ సహాయ సంపన్నులైన పాండవుల దనకు గెలువ వచ్చునే? తాను 
బ్రబలుం డయినను బెన(కువ గీడ కాక మేలగునే? యది యట్లుండె; నొక్కటి యడిగెద సంజయా! చెప్పుము. 

241 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; సూతనందనునకున్‌= సంజయుడికి; అంబికానందనుండు= ధృతర్మాష్టుడు; ఇట్టు+అనున్‌; నా 
కొడుకు; ఉన్మత్త 'ప్రలాపంబులు+చేయుచున్‌+ఉన్నవాండు= పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు; ఇంతియకాని= ఇంతే కాని; సత్య 
ధర్మ నయ పరా(క్రమ సహాయ సంపన్నులు+ఐన పాండవులన్‌= సత్యమూ, ధర్మమూ, నీతీ, పరాక్రమం, సహాయమూ తోడుగా 
గలిగిన పాండవులను, తనకున్‌+7లువన్‌+వచ్చునే?= తనకు గెలవటం సాధ్యమా?; తాను; (ప్రబలుండు+అయినను= 
మిక్కిలి బలం కలవాడే అయినప్పటికీ; పెనంకువ= కలహం; కీడు+అ+కాక= హానే కాని; మేలు+అగునే= మంచిదవుతుందా?; 
అది+అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనీ; సంజయా!; ఒక్కటి+అడిగెదన్‌; చెప్పుము. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 261 


తాత్పర్యం: అనగా విని సంజయుడితో ధృతర్మాష్టుడు ఇట్టా అన్నాడు. 'నా కొడుకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. 
ఇంతేకాని సత్యమూ, ధర్మమూ, నీతీ, పరాక్రమం, సహాయమూ గలిగిన పాండవులను తను గెలవగలడా? తాను 
అధిక బలవంతుడయినప్పటికీ కలహం కీడే కాని మేలు కలిగిస్తుందా? అది అట్లా ఉంచి, సంజయా! నిన్నాక్కటి 
అడుగుతాను చెప్పుము. 


క సమరమునకు( బురికొల్పుచు, | మము. దలంచిన నుల్లి కుట్టు మాటల. దచ్చి 
త్తము లుడికించుచు€ బాండవ । సమితిం గడ6గించువా రచట నెవ్వరొకో?” 242 


ప్రతిపదార్థం: సమరమునకున్‌= యుద్దానికి; పురికొల్పుచున్‌= (ప్రేరేపిస్తూ; మమున్‌= మమ్మల్ని; తలంచినన్‌= తలచుకోగానే; 
ఉల్లి కుట్టు మాటలన్‌= సూటీ పోటీ మాటలతో- ఎత్తి పొడుపు మాటలతో; తద్‌+చిత్తములు= వాళ్ళ మనస్సులు; ఉడికించుచున్‌= 
వేడెక్కిస్తూ; పాండవ సమితిన్‌= పాండవుల సమూహాన్ని; కడంగించువారు= (ప్రోత్సహించేవాళ్ళు; అచటన్‌= అక్కడ; ఎవ్వరు+ 
ఒకో?= ఎవరో? 


తాత్పర్యం: యుద్దానికి పురికొల్పుతూ మా మాట స్మరించగానే సూటిపోటి మాటలతో వాళ్ళ మనస్సులను 
వేడెక్కిస్తూ పాండవులను ప్రోత్సహించే వాళ్ళు అక్కడ ఎవరో?” 


క్ర నావుడు సంజయు. డిట్లను; । 'దేవా! పాండవుల యలుక ధృష్టద్యుమ్నుం 
డే వెరవుమాటనైనను । నే వోసిన యగ్ని భంగి నిగుడం జేయున్‌. 243 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగానే; సంజయుడు; ఇట్టు+అనున్‌; దేవా!; ధృష్టద్యుమ్నుండు; ఏ వెరవు మాటన్‌+ఐనను= ఏ 
రకం మాటతో అయినా; పాండవుల అలుకన్‌= పాండవుల కోపాన్ని; నే+పోసిన+అగ్ని భంగిన్‌= నేయి పోసిన నిప్పువలె; 
నిగుడన్‌+చేయున్‌= రగుల్కొలుపుతాడు. 


తాత్పర్యం: అట్లా ధృతర్మాష్టుడు అడగగానే సంజయుడు ఇట్లా అన్నాడు: “ప్రభూ! ధృష్టద్యుమ్నుడు ఏదో మాటతో 
పాండవుల కోపాన్ని నెయ్యి పోసిన నిప్పువలె రగుల్కొలుపుతాడు. 


విశేషం: నే వోసిన యన్ని భంగి- అలంకారం ఉపమ. 


వ. అతండుధర్మతనయుతో నిట్లను: గాంగేయ కుంభసంభవాది మహావీర క్రూరసత్త్వ బహుళంబును, గరిఘటా 
గిరి కదంబ కలితంబును, దురంగ నికర తరంగ పరంపరా ఘోరంబు నగు కౌరవసేనా సముద్రంబునకు 
నేనొక్క చెలియలికట్టనై నిలిచెద' ననవుడు నయ్యుధిష్టిరుండు 'నీ వింతకు( జాలుట యెవ్వరు నెటుంగరే? 
యెట్లును సంగరంబున మమ్ముద్దరింపు' మనియె; నిట్లు గొనియాడిన, నాతండు నా దెసం గనుంగొని, 
“సంజయా! మీ వారల కెల్లనుం దెలియం జెప్పు; మీశ్వరాది దేవతలు సమకట్టిన సవరణగల యర్హునుచేత 
నిర్ణింపంబడిన యుత్కృష్టజాతు లనేకు లగుట యెటుంగుదుర కాదె? మనుష్యు లతనికెంత పెద్ద? యిట్టి 
జెట్టి వెన్నుదన్ని చూడంగలవాండు గావున, మముబోంట్లెల్లంబోక పెనంగినం, బోరు భరంబైనం, బ్రాణంబులపై 
వచ్చు; నంతకంటిను బరమ దయాపరుందైన పాండవాగ్రజు మటువు సొచ్చి బ్రదుకుం డను; మంతలంతలు 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


దప్పులు సేసితి మని తలంక వలవ; దెంత సేసినను, గౌంతేయ పూర్వజుండు శాంతి సుధానిధి యగుటంజేసి 
శరణు సొచ్చినం గాచు' నని పలికె ననిన విని ధృతరాష్తుండు దుర్యోధనున కిట్లనియె: 244 


ప్రతిపదార్థం: అతండు= ధృష్టద్యుమ్నుడు; ధర్మతనయుతోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌; గాంగేయ కుంభసంభవ+ఆది 
మహావీర (క్రూర సత్త బహుళంబును= భీష్ముడూ, ద్రోణుడూ మున్నగు గొప్ప వీరులనే క్రూరమృగాలతో సాంద్రమైనదీ; కరి 
ఘటా గిరి కదంబ కలితంబును= ఏనుగుల గుంపు అనే కొండల సమూహంతో కూడుకొన్నదీ; తురంగ నికర తరంగ 
పరంపరా ఘోరంబును= గుర్రాల సమూహం అనే అలల వరసచేత భయంకరమైనదీ; అగు; కౌరవ సేనా సము[ద్రంబునకున్‌= 
కురుసైన్యం అనే సముద్రానికి; ఏను= నేను; ఒక్క చెలియలికట్టను+ఐ= ఒక గట్టు నయి; నిలిచెదన్‌= నిలుస్తాను; 
అనవుడున్‌= అనగానే; ఆ+యుధిష్టిరుండు= ఆ ధర్మరాజు; నీవు; ఇంతకున్‌+చాలుట= ఈ చెప్పినదానికి సమర్జుడవటం; 
ఎవ్వరున్‌= ఎవరూ; ఎయింగరే?= ఎరగరా?; ఎట్టునున్‌= ఎట్టా అయినా; సంగరంబునన్‌= యుద్దంలో; మమ్మున్‌; ఉద్దరింపుము= 
లేవనెత్తుము, ఆదుకో; అనియెన్‌; ఇట్లు; కొనియాడినన్‌= పొగడగా; అతండు+ ధృష్టద్యుమ్నుడు; నా దెసన్‌= నా వైపు; 
కనుంగొని= చూచి; సంజయా!; మీ వారలకున్‌+ఎల్లనున్‌= మీవాళ్ళకందరికీ; తెలియన్‌+చెప్పుము= తెలిసేటట్టు చెప్పుము; 
ఈళశ్వర+ఆది దేవతలు= ఈశ్వరుడూ మొదలైన దేవతలు; సమకట్టిన సవరణ+కల= సమకూర్చిన యుద్దపరికరాలు ఉన్న; 
అర్జును చేతన్‌; నిర్జింపంబడిన= జయించబడిన; ఉత్కృష్ట జాతులు= గొప్పవాళ్ళు; అనేకులు+అగుట= పెక్కుమంది అవటం; 
ఎటుంగుదురు+అ కాదె= ఎరుగుదురు కదా; అతనికిన్‌; మనుష్యులు= మావన మాత్రులు; ఎంత పెద్ద?= ఏమి ఎక్కువ?; 
ఇట్టి జెట్టి= ఇటువంటి వీరుడు; వెన్ను దన్ని చూడన్‌+కలవా(డు+కావునన్‌= వెనకాల ఉండి చూడగలవాడు కాబట్టి; మము 
బోంట్లు+-ఎల్లన్‌= మావంటివాళ్ళు అందరూ; పోక పెనంగినన్‌= పారిపోకుండా యుద్దం చేయగా; పోరు= యుద్దం; భరంబు+ఐనన్‌= 
అతిశయం అయితే; ప్రాణంబులపైన్‌+వచ్చున్‌= ప్రాణాంతకమవుతుంది; అంతకంటెను= దానికంటె; పరమ దయాపరుండు+ఐన= 
మిక్కిలి దయగల వాడయిన; పాండవ+అ(గ్రజు= ధర్మరాజుయొక్క; మణువు+చొచ్చి= శరణుపొంది; (బ్రదుకుండు+అనుము= 
బ్రతకండి అని చెప్పుము; అంతలు+అంతలు+తప్పులు+చేసితిమి+అని= అంతంత అపరాధాలు చేశామని; తలంకవలవదు= 
భయపడవద్దు; ఎంతలు+చేసినను= ఎంతటి ఘోరాలు చేసినా; కౌంతేయ పూర్వజుండు= పాండవులలో పెద్దవాడు- ధర్మరాజు; 
శాంతి సుధానిధి+అగుటన్‌+చేసి= శాంతికి చంద్రుడు అవటం చేత- శాంతి అనే అమృతానికి నిధానం కావటం చేత; 
శరణు+చొచ్చినన్‌= శరణంటే; కాచున్‌= రక్షిస్తాడు; అని; పలికెన్‌; అనినన్‌; విని; ధృతర్మాష్టుండు; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అతడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'భీష్మద్రోణాది మహావీరులనే క్రూరమృగాలతో తరచైనదీ, 
ఏనుగుల గుంపు అనే కొండల సమూహంతో కూడుకొన్నదీ, గుర్రాల సమూహం అనే అలల వరసచేత 
భయంకరమయినదీ అయిన కురుసేన అనే సముద్రానికి నేను ఒక గట్టునయి నిలుస్తాను' అనగానే ఆ ధర్మరాజు 
నీవు అన్నంత దానికీ సరిపోతావని ఎవరికి తెలియదు? ఎట్టా అయినా యుద్దంలో మమ్మల్ని ఆదుకో' అన్నాడు. 
ఇట్లా పొగిడితే, ధృష్టద్యుమ్నుడు నావైపు చూచి “సంజయా! మీ వాళ్ళ కందరికీ తెలిసేటట్టు చెప్పుము. ఈశ్వరుడు 
మొదలైన దేవతలు సమకూర్చిన యుద్ద పరికరాలు గల అర్జునుడిచేత జయించబడిన గొప్పవాళ్ళు ఎంతో మంది 
ఉండటం మీకు తెలిసిందే కదా! మనుష్యులు అతడికి ఏమి ఎక్కువ? ఇటువంటి శూరుడు వెనకాల ఉండి 
చూడగలవాడు కాబట్టి, మావంటివాళ్ళం పారిపోకుండా నిలబడి యుద్దం చేస్తాం. అప్పుడు యుద్దం తలకు మించిన 
బరువై ప్రాణాంతక మవుతుంది. దానికంటె మిక్కిలి దయగలవాడైన ధర్మరాజును శరణనివేడి బ్రతకండి అని 
చెప్పుము. అంతలేసి తప్పులు చేశాం అని భయపడవద్దు. ఎంతటి తప్పులు చేసినా ధర్మరాజు శాంతికి చంద్రుడు 
(శాంతి అనే అమృతానికి నిధానం) కాబట్టి, శరణంటే రక్షిస్తాడు” అని పలికాడు: అనగా విని ధృతరాష్టుడు 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 263 


విశేషం: 'గాంగేయ ... బహుళంబును*,- 'కరిఘటా .... కలితంబును”, 'తురంగ నికర తరంగ ఘోరంబును”; 'కౌరవ సేనా 
సము(ద్రంబునకు నేను చెలియలికట్టను' - అన్నీ రూపకాలంకారాలు. ఒక్క చెలియలికట్టనై నిలిచెద' - చెలియలి కట్ట 
సముద్రం పొంగి పొరలకుండా ఆపినట్టు, 'నేను కౌరవసేన మీదికి రాకుండా అడ్డుపడతాను' అని భావం. “శాంతి సుధా నిధి" 
శాంతి అనే సుధకు నిధి- అలంకారం రూపకం. “అర్జును చేత నిర్జింపబడిన ఉత్కృష్ట జాతులనేకులగుట యెజుంగుదుర 
కాదె? మనుష్యు లతని కెంత పెద్దగ” - అలంకారం కావ్యార్థాపత్తి. 
క. “పరిజనులకు నీకును ని । ద్దరలోన సగంబు సాలు; దక్కటి సగముం 

గర ముచితంబుగ6 బాండవ । వరు( డగు ధర్మజున కిచ్చి బ్రదుకుము నెమ్మిన్‌. 245 
ప్రతిపదార్థం: పరిజనులకున్‌ నీకునున్‌= నీ పరివారానికీ, నీకూ; ఈ+ధరలోనన్‌= ఈ భూమిలో; సగంబు+చాలున్‌= సగం 


సరిపోతుంది; తక్కటి సగమున్‌= మిగిలిన సగాన్ని; కరము+ఉచితంబుగన్‌= సముచితంగా; పాండవ వరుండు+అగు 
ధర్మజునకున్‌+ఇచ్చి= పాండవ శ్రేష్టుడైన ధర్మరాజు కిచ్చి; నెమ్మిన్‌= హాయిగా; (బ్రదుకుము= జీవించుము. 


తాత్సర్యం: నీకూ నీ పరివారానికే ఈ భూమిలో సగం చాలు, తక్కిన సగం సముచితంగా ధర్మరాజుకిచ్చి 
హాయిగా [బ్రతుకుము. 


ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో సంధి సేయుమని చెప్పుట (సం. 5-57-4) 


చ.  పెన(కువ నాక యేల మన పెద్దల కెవ్వరి కియ్యకోలు గా; 

దనుచిత వృత్తి గాన గురుండాదిగ నాప్తులు బంధుమిత్రులున్‌ 

గొనకొని పోరికిం జొర; రకుంఠిత తేజుండు ధర్మపుత్రు; డా 

తని దగ గూడి మన్ని ప్రమదం బగు గౌరవజాతి కెంతయున్‌.’ 246 
ప్రతిపదార్థం: సెన(కువ= యుద్దం; నాకున్‌+అ= నాక= నాకే; ఏల; మన పెద్దలకున్‌; ఎవ్వరికిన్‌; ఇయ్యకోలు+కాదు= సమ్మతం 
కాదు; అనుచిత వృత్తి+కానన్‌= తగని వ్యాపారం కాబట్టి; గురుండు+ఆదిగన్‌= [ద్రోణుడు మొదలుకొని; ఆప్షులున్‌; బంధు 
మి(త్రులున్‌= చుట్టాలూ; స్నేహితులూ; గొనకొని= పూని; పోరికిన్‌= యుద్దానికి; చొరరు= (ప్రవేశించరు - ముందుకు రారు; 
ధర్మపుత్రుండు= ధర్మరాజు; అకుంఠిత తేజుండు= కుంటువడని తేజస్సు కలవాడు; ఆతనిన్‌; తగన్‌= ఒప్పుగా; కూడి మన్మి= 
కలిసి (బ్రతకటం; కౌరవజాతికిన్‌= కురు కులానికి; ఎంతయున్‌= మిక్కిలి; (ప్రమదంబు+అగున్‌= ఆనందమవుతుంది. 


తాత్సర్యం: యుద్దం నాకే కాదు, మన పెద్దల కెవ్వరికీ సమ్మతం కాదు. అది తగని పని కాబట్టి ద్రోణుడు 
మొదలుకొని ఆస్తులుగాని, బంధువులుగాని, మిత్రులుగాని యుద్దానికి పూని ముందుకు రారు. ధర్మరాజు కుంటువడని 
తేజస్సు కలవాడు. ఆతడితో ఒప్పుగా కలిసి బ్రతకటం కౌరవజాతికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. 


వ. అని వెండియు. 247 
తాత్సర్యం: అని మళ్ళీ. 


క _ 'కర్ణుండు రేంచి పెట్టంగ, | దుర్ణయపరులైన శకుని దుశ్శాసను లీ 
నిర్ణయమె మేలనంగ, నీ । కర్ణములకు నించు నెట్లు కార్యవచనముల్‌?' 248 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కర్గుండు; రేంచి పెట్టంగన్‌= (ప్రేరేపించగా; దుర్షయపరులు+ఐన= అవినీతిపరులైన; శకుని దుళ్ళాసనులు; ఈ 
నిర్ణ్యయమె; మేలు+అనంగన్‌; కార్యవచనముల్‌= చేయాల్సినదానికి సంబంధించిన మాటలు; ఎట్టు ఇంచున్‌= ఎట్టా ఇష్టమవుతాయి? 


తాత్సర్యం: 'కర్షుడు (పేరేపించగా, అవినీతిపరులైన శకుని దుశ్ళాసనులు ఈ నిర్ణయం బాగుందని మెచ్చుకోగా, 
చేయవలసిన దానికి సంబంధించిన మాటలు నీకెట్టా చెవికెక్కుతాయి?” 


వ. అనిన గటకటంబడి సుయోధనుం డిట్లనియె : 249 
తాత్సర్యం: అనగా, బాధపడి దుర్యోధనుడు ఇట్టా అన్నాడు : 


క. నీ చెప్పెడి పెద్దలు ద్రో। ణా చార్యులు మొదలుగాంగ నని కొల్లని వా 

రై చేరని వారిం గొని । యే చక్కం బెట్టువాండ నేం బాండవులన్‌? 250 
ప్రతిపదార్థం: నీ చెప్పెడి= నీవు చెప్పే; పెద్దలు [ద్రోణాచార్యులు మొదలు+కా(గన్‌= పెద్దలైన (ద్రోణాచార్యులు మున్నుగా; 
అనికిన్‌= యుద్దానికి; ఒల్లనివారు+ఐ= ఇష్టపడనివారయి; చేరనివారిన్‌= కలిసిరానివారిని; కొనియే= కొనియా; ఏన్‌= నేను; 
పాండవులన్‌; చక్కంబెట్టువాండన్‌= జయిస్తాను. 


తాత్పర్యం: “నీవు చెప్పే పెద్దలు (ద్రోణాచార్యులు మొదలగు యుద్దాని కంగీకరించక కలిసిరానివాళ్ళను 
వెంటబెట్టుకొనియా నేను పాండవులను జయిస్తానని అనుకొంటున్నావు? 


శా. రాధేయుండును దుస్పసేను(డును బోరం బ్రాపుగా6. బాండవ 
క్రోధజ్వాలల నార్తు; నొండొకండు నాకుం దోడె? నీ వింక నన్‌ 
బాధం బెట్టకు; వాండి సూది మొనమోవంజాలు నంతైన నే 
నీ ధాక్రీతల మీను వారలకు; నాకే లింత సేగిం బడన్‌?” 251 


ప్రతిపదార్థం: రాధేయుండును= కర్గుడూ; దుస్ససేనుండును= దుశ్ళాసనుడూ; పోరన్‌= యుద్దంలో; (ప్రాపు+కాన్‌= అండగా; 
పాండవ (క్రోధ+జ్వాలలన్‌= పాండవుల కోపాన్ని జ్వాలలను; ఆర్తున్‌= ఆర్పుతాను; ఒండు+ఒకండు= ఇంకొకడు; నాకున్‌; 
తోడె?= తోడా? ఇంకొక డెవడూ నాకు తోడు అక్కర్లేదు అని భావం; నీవు; ఇంకన్‌; నన్‌; బాధన్‌+పెట్టకు; నేను; వారలకున్‌= 
పాండవులకు; ధాత్రీతలము= భూభాగం; వాడి సూది మొన మోవన్‌+చాలు+అంత+ఐనన్‌= వాడిఅయిన సూది మొన 
ఆ(క్రమించేటంత కూడా; ఈను= ఇవ్వను; నాకున్‌; ఇంత సేగిన్‌+పడన్‌+ఏల?= ఇంత చేటు పొందటం ఎందుకు? 


తాత్సర్యం: యుద్దంలో నాకు కర్గుడూ, దుళ్ళాసనుడూ అండగా ఉండగా నేను పాండవుల కోపాగ్ని జ్వాలలను 
ఆర్పుతాను. ఇంకొకడి సాయం నా కెందుకు? నీవు ఇంక నన్ను బాధించకుము. నేను వాడి సూది మొన పట్టేటంత 
భూమిని కూడా పాండవులకు ఇవ్వను. ఇంత చేటు పొందే అవసరం ఏముంది నాకు?” 


విశేషం: (క్రోధ జ్వాలలన్‌ - (క్రోధమనే (అగ్ని) జ్వాలల్ని - అలంకారం రూపకం. సూదే సన్నం. వాడి సూది మరీ సన్నం. 
దాని మొన చెప్పలేనంత సన్నం. అది పట్టేటంత నేలను గూడా ఇవ్వను- అణువంత భూమిని కూడా ఇవ్వనని భావం. 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 265 
వ. అనిన గాంధారీవల్లభుం డతని కిట్లనియె: 252 


ప్రతిపదార్థం: అనినన్‌; గాంధారీ వల్లభుండు= గాంధారి భర్త- ధృతరాష్టుడు; అతనికిన్‌*ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని దుర్యోధను డనగా, ధృతరాష్టుడు అతడితో ఇట్లా అన్నాడు: 


ఆ. “నీకు నంత వగవ; నీపోవు తెరువున(। బోవు వారు గాగ బూనియున్న 
వారికెల్ల నేను వగచెద( గయ్యంబు । వలవ దుడుగు మయ్య చలము గొనక. 253 


ప్రతిపదార్థం: నీకున్‌+అంత వగవన్‌= నీ కొరకు అంతగా దుఃఖించను; నీ పోవు తెరువునన్‌= నీవు వెళ్ళే మార్గంలో; పోవు 
వారు+కాంగన్‌+పూని+ఉన్న వారికిన్‌+ఎల్లన్‌= వెళ్ళటానికి యత్నించే వాళ్ళందరి కొరకు; ఏను= నేను; వగచెదన్‌= దుఃఖిస్తాను; 
కయ్యంబు వలవదు= యుద్దం వద్దు; చలము కొనక= పంతం పూనక; ఉడుగుము+అయ్య= మానవయ్య. 


తాత్సర్యం: “నీ కొరకు అంతగా విచారించను. నీవు పయనించే దారిలో పయనించడానికి యత్నించే వాళ్ళందరికొరకు 
నేను విచారిస్తాను. యుద్దం వద్దు. పంతానికి పోక మానవయ్యా! 


చ. ఉభయ బలంబులుం బొగడ నుగ్రత భీముండు విస్పురద్దదన్‌ 
రభస మెలర్ప( గుంభములు వ్రయ్యంగ వ్రేసిన, నెత్తు రొల్మ(గా 
నిభముల పిండు గావి సెలయేటుల తోడి నగంబులట్లు సం 
క్షుభితములై పయిం బటివ( జూచి తలంచెదు నాదు వాక్యముల్‌! 254 


ప్రతిపదార్థం: భీము(డు; ఉభయ బలంబులున్‌= రెండు పక్షాల సేనలూ; పొగడన్‌= పొగడగా; ఉగ్రతన్‌= కోపంతో; 
విస్సురత్‌+గదన్‌= ప్రకాశించే గదతో; రభసము+ఎలర్చన్‌= సంతోష మతిశయించగా; కుంభములు= కుంభస్థలాలు; (వ్రయ్య(గన్‌+ 
గ్రేసినన్‌= (బ్రద్దలయ్యేటట్టు కొట్టగా; నెత్తురు+ఒల్క(గాన్‌= రక్తం ఓడగా; ఇభముల పిండు= ఏనుగుల గుంపు; కావి 
సెలయేజుల తోడి నగంబుల+అట్టు= ఎర్రటి సెలయేళ్ళతోడి కొండల వలె; సంక్షుభితములు+ఐ= మిక్కిలి వ్యాకులత 
నొందినవయి; పయిన్‌+పణవన్‌= పైని వ్యాపించగా; చూచి; నాదు వాక్యముల్‌= నా మాటలు; తలంచెదు (దవు)= స్మరిస్తావు. 


తాత్సర్యం: ఇరుపక్షాల సేనలూ ప్రశంసిస్తూండగా భీముడు మహాకోపంతో (ప్రకాశించే గదతో, హర్షం అతిశయించగా 
కుంభస్థలాలు (బ్రద్దలు కొడితే, నెత్తురోడుతూ ఏనుగుల గుంపు ఎర్రటి సెలయేళ్ళతో కూడిన కొండల వలె మిక్కిలి 
వ్యాకులత చెంది పైని వ్యాపించగా చూచి నా మాటలు స్మరిస్తావు. 


విశేషం: 'నెత్తు రొల్కంగా నిభముల పిండు గాని సెలయేజులతోడి నగంబు లట్టు సంక్షుభితములై పయిం బజవి- 
అలంకారం ఉపమ. 
చ. ఉటిక ధనంజయుండు వివిధోగ్ర శరంబుల నొక్క మాత్ర నే 

డ్రె నుటుమాడినం బుడమిం ద్రెళ్ళిన నీదగుసైన్యమంతయున్‌ 

నఅకినం బడ్డ ఘోర విపినంబు విధంబున నున్న. జూచి, య 

త్తజి నయినం దలంపు ముచితంబగు నా వచనంబు( బుత్రకా!' 255 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా! ధనంజయుండు= అర్జునుడు; ఉజక= ఎవర్నీ సరకు గొనక; వివిధ+ఉ(గ్ర శరంబులన్‌= 
పెక్కు రీతులైన భయంకర బాణాలతో; ఒక్క మా(త్రన్‌= ఒక రెప్పపాటు కాలంలో; ఏడ్పెజున్‌= పరాక్రమంతో; నుణుమాడినన్‌= 
వధించగా; పుడమిన్‌= నేలమీద; (తైళ్ళిన= పడిన; నీ+అది+అగు సైన్యము+అంతయున్‌= నీదైన సేన అంతా; నజకినన్‌= 
నరకగా; పడ్డ= పడిపోయిన; ఘోర విపినంబు విధంబునన్‌= భయంకరమైన అడవి వలె; ఉన్నన్‌+చూచి= ఉండటం చూచి; 
ఆ+తటీన్‌+అయినన్‌= ఆ సమయంలోనైనా; ఉచితంబు+అగు నా వచనంబున్‌= తగిన నా మాటను; తలంపుము= 
స్మరించుము. 


తాత్సర్యం: కుమారా! అర్జునుడు ఎవర్నీ సరకుగొనకుండా పెక్కు రీతులైన భయంకర బాణాలతో ఒక్క రెప్పపాటు 
కాలంలో పరాక్రమంతో నరకగా నేలమీద పడిన నీ సేన అంతా నరికితే పడిపోయిన భయంకరాటవి వలె ఉండటం 
చూచి, అప్పుడైనా సముచితమైన నా మాటను స్మరించుము. 


విశేషం: 'నుజటుమాడినం బుడమి( ('ద్రైళ్ళిన నీదగు సైన్యమంతయున్‌ - నజకినం బడ్డ ఘోర విపినంబు విధంబున నున్నన్‌'- 


అలంకారం ఉపమ. 


వ. అని పలికి, యతని వలనం బలుకుగానక మనంబు మరలంబెట్టు కొని కొడుకులు జయింప నోపుదురొకో 
యను నాస సంజయు దిక్కు మొగంబుసేసి పాండవ కౌరవ పక్షంబులం గలవారి నడుగుచుం, గొలందులు 
దలపోయుచు, నాతని వచనంబులం దన విచారంబులను బలాబలంబులు నిశ్చయించి, పాండవేయు 
లెక్కు డవుట యెజుంగుచుం గ్రమ్మజ నా సూతపుత్రుతో లెక్కలు వెట్టుచుం, బోలించుచు(, బెద్దప్రొద్దు 
వితర్మించి, కౌంతేయుల శక్తి దేవశక్తియు, గాంధారేయుల శక్తి మనుష్యశక్తియుంగా. దెలిసినవాండై, 
యంబికానందనుండు నిజనందనునితో నిట్లనియె; 256 


ప్రతిపదార్థం: అని; పలికి; అతని వలనన్‌= అతడిలో - దుర్యోధనుడిలో; పలుకు+కానక= ఎటువంటి సమాధానమూ పొందక; 
మనంబు= మనస్సు; మరలన్‌+పెట్టుకొని= మరల్బుకొని; కొడుకులు; జయింపన్‌+ఓపుదురు+ఒకో+అను+ఆసన్‌= గెలవగలరా 
అనే ఆశతో; సంజయు దిక్కు మొగంబు+చేసి= సంజయుడికేసి చూచి; పాండవ కౌరవ పక్షంబులన్‌+కలవారిన్‌= పాండవుల 
పక్షంలోనూ, కౌరవుల పక్షంలోనూ ఉన్నవాళ్ళని గూర్చి; అడుగుచున్‌= అడుగుతూ; కొలందులు+తలపోయుచున్‌= సామర్థ్యాలు 
తలచుకొంటూ; ఆతని వచనంబులన్‌= ఆ సంజయుడి మాటలతోనూ; తన విచారంబులను= తన ఆలోచనలతోనూ; బల+ 
అబలంబులు= బలాబలాలు; నిశ్చయించి= నిర్ణయించి; పాండవేయులు; ఎక్కుడు+అవుట= ఎక్కువవటం; ఎణుంగుచున్‌= 
తెలిసికొంటూ; (క్రమ్మణన్‌= మళ్ళీ; ఆ సూతపుత్రుతోన్‌= ఆ సంజయుడితో; లెక్కలు+పెట్టుచున్‌= లెక్కలు కట్టుతూ; 
పోలించుచున్‌= పరస్పరం పోలుస్తూ; పెద్ద (ప్రొద్దు= చాలసేపు; వితర్కించి= యుక్తులతో ఆలోచించి; కౌంతేయుల శక్తి= 
పాండవుల శక్తి; దేవశక్తియున్‌= దివ్యశక్తీ; గాంధారేయుల శక్తి= కౌరవుల శక్తి; మనుష్య శక్తియున్‌+కాన్‌= మానవశక్తీ అని; 
తెలిసినవాండు+ఐ= గుర్తించినవాడై; అంబికా నందనుండు= ధృతరాష్ట్రుడు; నిజ నందనునితోన్‌= తన కొడుకుతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పలికి, అతడినుండి మారుపలుకు పొందక మనస్సు మరలించుకొని, కొడుకులు గెలవగలరా అనే 
ఆశతో సంజయుడివైపు చూచి, పాండవ కౌరవ పక్షాలలో ఉన్నవారిని గూర్చి (ప్రశ్నిస్తూ, వాళ్ళ వాళ్ళ శక్తులు 
తలచుకొంటూ, పాండవులు అధికులు కావడం తెలిసి, మళ్ళీ ఆ సంజయుడితో లెక్కలు కట్టుతూ, ఒకళ్ళతో 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 267 


ఒకళ్ళని పోలుస్తూ, చాలాసేపు యుక్తులతో ఆలోచించి, పాండవుల శక్తి దివ్యశక్తి అనీ; కౌరవుల శక్తి మానవశక్తి అనీ 
తెలిసి ధృతర్మాష్టుడు తన కొడుకు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 


క. _ 'నరు€ డగ్శిదేవు. దనకును । వరదునింగా. గొలిచినాండు; వానికి. గేతు 
స్పురణం బాదిగం గల సం । గర పరికర మెల్ల నతండు గావించె దయన్‌. 257 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; అగ్నిదేవున్‌= అగ్నిదేవుడిని; తనకును; వరదునిన్‌+కాన్‌= వరాలిచ్చేవాడినిగా; 
కొలిచినాండు= సేవించినాడు; వానికిన్‌= అర్జునుడికి; కేతు స్ఫురణంబు+ఆదిగన్‌+కల= జెండా (ప్రకాశం మొదలుకొని ఉన్న; 
సంగర పరికరము+ఎల్లన్‌= యుద్దసాధనం అంతా; అగ్నిదేవుడు; దయన్‌= దయతో; కావించెన్‌= చేశాడు- ఇచ్చాడు. 


తాత్సర్యం: అర్జునుడు అగ్నిదేవుడిని తనకు వరదాత అయ్యేటట్టు సేవించాడు. అర్జునుడికి జెండా మొదలైన 
యుద్దోపకరణాలనన్నిటినీ అగ్నిదేవుడు దయతో అనుగ్రహించాడు. 


వ. అదియునుం గాక ధర్మదేవతయు, వాయుదేవుండును, వాసవుండును, నాశ్వినులును వారలకు. 
బాండురాజు తోడి వారలు; వారి నొక కీడునుం బొరయకుండ రక్షింతురు గావున, భీష్మ ద్రోణ ప్రముఖులకు 
బాండవులం బరిభవింపరామి దెల్లంబు. 258 


ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అదీకాక; ధర్మదేవతయున్‌= ధర్ముడూ - యమూడూ; వాయుదేవుండును; వాసవుండునున్‌= 
ఇం|(దుడూ; ఆశ్వినులును= అశ్వినీ దేవతలూ; వారలకున్‌= పాండవులకు; పాండురాజు తోడివారలు= పాండురాజుతో 
సమానులు; వారిన్‌= పాండవులను; ఒక కీడునున్‌= ఒక హాని కూడా; పొరయక+ఉండన్‌= కలగకుండా; రక్షింతురు= 
కాపాడతారు; కావునన్‌; భీష్మ ద్రోణ ప్రముఖులకున్‌= భీష్ముడు, (ద్రోణుడు మొదలైనవారికి; పాండవులన్‌; పరిభవింపన్‌+రామి= 
ఓడించలేకపోవటం; తెల్లంబు= స్పష్టం. 


తాత్సర్యం: అదీకాక, ధర్ముడూ, వాయువూ, ఇంద్రుడూ, అశ్వినీదేవతలూ వాళ్ళకు పాండురాజెంతో అంత. వాళ్లకు 
ఎటువంటి హానీ కలగకుండా వారు కాపాడుతారు. కాబట్టి భీష్ముడూ, ద్రోణుడూ మొదలైనవాళ్ళు పాండవులను 
జయించలేరనడం స్పష్టం. 


విశేషం: పాండవుల కందరికీ పాండురాజు తండ్రి అయినప్పటికీ ధర్మరాజు యముడి అంశవలనా, భీముడు వాయుదేవుడి 
అంశవలనా, అర్జునుడు ఇంద్రుడి అంశవలనా, నకుల సహదేవులు అశ్వినీ దేవతల అంశవలనా పుట్టినవాళ్ళు కాబట్టి, 
యమాదులైన ఆ అయిదుగురూ పాండవులకు పాండురాజుతో సమానులు. అందుచేతనే పాండవులను ఆదుకొనటం. 


క. దేవత లేటికిణ బార్జుండు । దేవ సముడు గాదె? వాండు దివిజలచేతం 
బోవని దైత్యులం జంప(డె? | యీవును నీవారు నతని నెజటుంగరె చెపుమా? 259 


ప్రతిపదార్థం: దేవతలు+ఏటికిన్‌= దేవతల దాకా ఎందుకు?; పార్గుడు= అర్జునుడు; దేవ సముండు+కాండె?= దేవతలతో 
సమానుడు కాడా?; వాండు= అర్జునుడు; దివిజుల చేతన్‌+పోవని ధైత్యులన్‌= దేవతలకు సాధ్యంకాని రాక్షసులను; 
చంపండె?= చంపలేదా?; ఈవును= నీవూ; నీ వారున్‌= నీ వాళ్ళూ; అతనిన్‌; ఎజుంగరె?= తెలియరా; చెపుమా= చెప్పుము. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దేవతల దాకా ఎందుకు? అర్జునుడు దేవతలతో సమానుడు కాడా? అతడు దేవతలకు సాధ్యంకాని 
రాక్షసులను చంపలేదా? నీవూ, నీవాళ్ళూ అతడిని ఎరగరా చెప్పుము. 


వ. కౌరవులకు వచ్చిన యిమ్మహాభయంబునకుC బ్రతీకారంబు శాంతిం గడచినయది లే; దెన్నిభంగులం జూచిన. 
గయ్యం బుడుగుటయ మనకుం గర్తవ్యంబై యున్నయది; యుపశమింపవయ్య! దీర్హ వైరంబు వలవదనిన 
దండ్రికిం గొడు కిట్లనియె: 260 

ప్రతిపదార్థం: కౌరవులకున్‌; వచ్చిన= కలిగిన; ఈ+మహా భయంబునకున్‌= ఈ గొప్ప ఆపదకు; (ప్రతీకారంబు= చికిత్స; 

శాంతిన్‌= శాంతిని; కడచిన+అది లేదు= మించింది లేదు; ఎన్ని భంగులన్‌+చూచినన్‌= ఎన్ని విధాల చూసినా; కయ్యంబు= 


యుద్దం; ఉడుగుట+అ= విరమించటమే; మనకున్‌; కర్తవ్యంబు+ఐ= చేయదగినదయి; ఉన్న+అది= ఉన్నది; ఉపశమింపవయ్య= 
శాంతించవయ్య; దీర్భ వైరంబు= చిరకాలపు పగ; వలవదు= వద్దు; అనినన్‌; తండ్రికిన్‌; కొడుకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కౌరవులకు వచ్చిపడ్డ ఈ మహాపదకు చికిత్స శాంతిని మించింది లేదు. ఎన్ని విధాల చూచినా యుద్దం 
విరమించటమే మనం చేయవలసింది. శాంతించవయ్యా. దీర్భవైరం పనికి రాదు.” అనగా తండ్రికి కొడుకిట్టా 
అన్నాడు: 
క “దేవత లర్జునునకుం దో । డై వత్తు రనంగ వలవ; దది యెట్లనినన్‌ 

దేవత్వము రాగద్వే । షావేశము లేమి గాదె యైనది మొదలన్‌? 261 


ప్రతిపదార్థం: దేవతలు; అర్జునునకున్‌; తోడు+ఐ= సహాయంగా; వత్తురు+అనంగన్‌ వలవదు= వస్తారనవద్దు; అది+ఎట్లు+ 
అనినన్‌+అది ఎట్లా అంటే; మొదలన్‌= మొట్టమొదట; దేవత్వము; రాగ ద్వేష+ఆవేశము లేమిన్‌+కాదె+ఐనది?= రాగద్వేషాల 
ఆవేశం లేకపోవటం చేతనే కదా ఏర్పడింది? 


తాత్పర్యం: “దేవతలు అర్జునుడికి సహాయులై వస్తారనవద్దు. అది ఎట్లా అంటే- మొట్టమొదట- అసలు, దేవత్వం 
అంటే రాగద్వేషరాహిత్యమే కదా! 


విశేషం: “అర్జునుడి మీద రాగమూ, మామీద ద్వేషమూ పూని దేవతలు అతడికి సహాయపడితే వాళ్ళు దేవత లెట్లా అవుతారని 

దుర్యోధనుడి ప్రశ్న. అసలు దేవత్వం అంటే రాగద్వేషరాహిత్యమే. వాళ్ళు నిజంగా దేవతలే అయితే అర్జునుడికి సాయపడరని 

దుర్యోధనుడి అభిప్రాయం. 

వ. కావున వా రొకళ్ళవారుం గా; రట్లుంగాక పక్షపాతులై పూని వత్తురయేని నది దేవత్వంబు గా; దట్టి దేవత్వంబున 
నర్గునుండును సురక్షితుండు గానేరండు; నీకు నా పనికి( జింత వలవ' దని పలికి, వెండియు నిట్లను(; 'బెటిగి 
వచ్చు కార్చిచ్చు నుడుపను, బాషాణ వర్షంబు వారింపను, మహావాయువు నిలుపను, నీళ్ళు గట్టిగా 
నభిమంత్రించి వానిపై. గరి తురగాదుల నడపింపను, నా సేన నడచునప్పుడు వలసినచోట జలంబు 
లుత్పాదింపను జాలుదు; సింహ శరభ శార్జూల భూత బేతాళాది క్రూరసత్త్వ సంరంభ స్తంభన ప్రకారం 
బెబుంగుదు, మిత్రశత్రు విషయంబులైన శుభాశుభంబులు వలయుభంగి నావహింపనేర్తు; మటియు 
నానావిధ సిద్ధి ప్రదంబులగు మంత్ర ధ్యానాద్యనువ్రానంబుల నాకుం గొటింత లేదు; నీ చెప్పిన యగ్నిప్రముఖ 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 269 


దేవతలం బ్రసన్ను లగునట్లుగా నారాధించినవా(డ; వారికి నాకుం బోలె మహానుభావంబు గలిగిన బదుమూయ 
వత్సరంబు లబ్బంగి నిడుమలం బడుదురె? వినుము చెప్పెద. 262 


ప్రతిపదార్థం: కావునన్‌; వారు= ఆ దేవతలు; ఒకళ్ళవారున్‌+కారు= ఏ ఒక్కరి వాళ్ళూ కారు; అట్టున్‌+కాక= అట్లాకాక; 
పక్షపాతులు+ఐ= ఏ ఒక్కరి పక్షమో వహించి; పూని వత్తురు+అ+ఏనిన్‌= ప్రయత్నించి వచ్చే మాటయితే; అది; దేవత్వంబు+కాదు; 
అట్టి దేవత్వంబునన్‌; అర్జునుండును; సురక్షితుండు= లెస్సగా కాపాడబడినవాడు; కాన్‌+నేరండు= కాలేడు; నీకున్‌; నా 
పనికిన్‌= నేను చేసే పనిని గూర్చి; చింత= విచారం; వలవదు= వద్దు; అని; పలికి; మజీయున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌; పెటిగి 
వచ్చు కార్చిచ్చున్‌+ఉడుపను= పెద్దదయి వచ్చే అడవి నిప్పును మాన్పటానికీ- ఆర్పటానికీ; పాషాణ వర్షంబున్‌= రాళ్ళ వానను; 
వారింపను= ఆపటానికీ; మహా వాయువున్‌= పెనుగాలిని; నిలుపను= నిలపటానికీ; నీళ్ళు; గట్టిగాన్‌; అభిమంత్రించి= 
మం(త్రంచే సంస్కరించి; వానిపైన్‌; కరి తురగ+ఆదులన్‌= ఏనుగులు, గుర్రాలు మొదలైన వాటిని; నడిపింపను= నడపటానికీ; 
నా సేన= నా సైన్యం; నడచు+అప్పుడు= నడిచేటప్పుడు; వలసిన చోటన్‌= కావలసినచోట; జలంబులు= నీళ్ళు; ఉత్సాదింపను= 
పుట్టించటానికీ; చాలుదున్‌= సమర్షుడిని; సింహ శరభ శార్టూల భూత బేతాళ+ఆది (క్రూర సత్త్వ సంరంభ స్తంభన 
(ప్రకారంబు= సింహాలూ, శరభమృగాలూ (సింహం కంటె బలవత్తరమై ఎనిమిది పాదాలుగల జంతువు), పెద్దపులులూ, 
భూతాలు, బేతాళురూ మొదలయిన [క్రూరమృగాల అలజడి యొక్క నిలుపుదల విధం; ఎటుంగుదున్‌; మిత్ర శతు 
విషయంబులు+ఐన= మి(తులకూ, శత్రువులకూ సంబంధించిన; శుభ+అశుభంబులు= శుభాలూ, అశుభాలూ; వలయు 
భంగిన్‌= కావలసిన రీతిగా; ఆవహింపన్‌+నేర్తున్‌= కలిగించగలను; మజియున్‌; నానా విధ సిద్ది ప్రదంబులు+అగు= అనేక 
రీతులైన సిద్దులు కలిగించే; మంత్ర ధ్యాన+ఆది+అనుష్టానంబులన్‌= మంత్రాల ధ్యానమూ మొదలైన వాటి చేతలలో; నాకున్‌; 
కొబింత లేదు= లోటు లేదు; నీ చెప్పిన= నీవు చెప్పిన; అన్ని ప్రముఖ దేవతలన్‌= అగ్ని మొదలగు దేవతలను; ప్రసన్నులు+ 
అగు+అట్టు+కాన్‌= సంతుష్టులుఅయ్యే విధంగా; ఆరాధించినవాండన్‌= పూబించాను; వారికిన్‌= పాండవులకు; నాకున్‌+పోలెన్‌= 
నావలె; మహత్‌(మహా)+అనుభావంబులు+కలిగినన్‌= గొప్ప (ప్రభావాలు ఉన్నట్టయితే; పదుమూండు సంవత్సరంబులు= 
పదమూడేళ్ళు; ఆ+భంగిన్‌= ఆ విధంగా; ఇడుమలన్‌+పడుదురు+ఏ?= కష్టాలు పడతారా?; చెప్పెదన్‌, వినుము= చెపుతాను 
వినుము. 


తాత్సర్యం: కాబట్టి ఆ దేవతలు ఏ ఒక్కరి వాళ్ళూ కారు. అట్టాకాక ఏదో ఒక పక్షం వహించే మాటయితే వారిది 
దివ్యత్వం కాదు. అటువంటి దేవత్వంచేత అర్జునుడూ లెస్సగా కాపాడబడలేడు. నా గురించి నీవు బాధపడవద్దు' 
అని పలికి ఇంకా ఇట్టా అన్నాడు: పెచ్చురేగి వచ్చే కార్చిచ్చును ఆర్పటానికీ, రాళ్ళ వర్షం ఆపటానికీ, పెనుగాలిని 
స్తంభింపచేయటానికీ, నీళ్ళు గట్టిగా మంత్రించి, వాటిపై ఏనుగులు గుర్రాలు మొదలైనవాటిని నడిపించటానికీ, నా 
సైన్యం నడిచేటప్పుడు కావలసినచోట నీళ్ళు పుట్టించటానికీ సమర్దుడిని. సింహాలూ, శరభాలూ, పెద్ద పులులూ, 
భూతాలూ, బేతాళురూ మొదలయిన (క్రూర మృగాల అలజడిని స్తంభింపజేసే విధం నాకు తెలుసు. మిత్రులకు 
శుభాలూ, శత్రువులకు అశుభాలూ కలిగించే విధం నేనెరుగుదును. ఇంకా ఎన్నో విధాల సిద్దులను కలిగించే మం(త్ర 
ధ్యానాదుల విషయంలో నాకు లోటు లేదు. నీవు చెప్పిన అగ్ని మొదలగు దేవతలను ప్రసన్నులయ్యేట్లు పూబించాను. 
పాండవులకు నాకువలె మహాప్రభావమే ఉంటే పదమూడేళ్ళు ఆ విధంగా కష్టా లనుభవిస్తారా? చెపుతా వినుము. 


విశేషం: మిత్ర శత్రు విషయంబులైన శుభా శుభంబులు- మిత్ర విషయములైన శుభాలు, శత్రు విషయములైన అశుభాలు 
అని క్రమం. అటువంటి అమానుషాలైన శక్తులు గల తనకు మనుష్యమాత్రలైన పాండవు లొక లెక్కా అని దుర్యోధనుడి 
ధీమా. 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 
దుర్యోధనుండు తండ్రితో. దన బలపరాక్రమంబులు సెప్పుట (సం. 5-60-20) 


క ఏనలిగిన వారిని సుర । లైనను రక్షింపనోప; రమరు లలిగినం 
బూని చెడకుండ( గాతును; | మానవు లొక సరకె నాకు మనుజాధీశా? 263 


ప్రతిపదార్థం: ఏను= నేను; అలిగినన్‌= కోపిస్తే వారిని= ఎదుటివారిని; సురలు+ఐనను= దేవతలయినా; రక్షింపన్‌+ఓపరు= 
కాపాడలేరు; అమరులు= దేవతలు; అలిగినన్‌= కోపిస్తే కూడా; పూని= యత్నించి; చెడక+ఉండన్‌= చెడిపోనివిధంగా; 
కాతును= రక్షిస్తాను; మనుజ+అధి+-ఈశా= రాజా; నాకున్‌; మానవులు= మనుష్యమా(త్రులు; ఒక సరకు+ఎ?= ఒక లెక్కా? 


తాత్సర్యం: రాజా! నాకు కోపం వస్తే వాళ్ళను దేవతలు కూడా రక్షించలేరు. దేవతలకు కోపం వస్తే కూడా, 
ప్రయత్నించి హానికలుగకుండా ఉండేటట్టు రక్షిస్తాను. అటువంటి నాకు మనుష్యు లొక లెక్కా? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 


తే. గర్వమున నాడు మాటలుగా. దలంప । వలవ; దిది యెల్ల నిక్కంబు; వసుమతీశ! 
నన్ను నేం జెప్పికొందునే యెన్న(డైన? । నాత్మసంస్తుతి పారుషం బగునె చెపుమ? 264 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= రాజా!; గర్భమునన్‌= గర్భంతో; ఆడు మాటలు+కాన్‌= చెప్పే మాటలుగా; తలంపన్‌+వలవదు= 
భావించవద్దు; ఇది+ఎల్లన్‌= ఇప్పుడు నేను చెప్పినదంతా; నిక్కంబు= నిజం; ఎన్నండు+ఐనన్‌= ఎప్పుడైనా; నన్నున్‌; నేన్‌= నేను; 
చెప్పికొందునే= పొగుడుకొంటానా?; ఆత్మ సంస్తుతి= తనని తాను పొగడుకొనటం; పౌరుషంబు+అగునె చెపుమ?= పురుష 
లక్షణం జుతుందా చెప్పుము? 


తాత్సర్యం: రాజా! నా మాటలను గర్వంతో అన్నవిగా భావించి తీసిపారెయ్యకుము. ఇప్పుడు నేను చెప్పినదంతా 
నిజం. ఎప్పుడైనా నన్ను నేను పొగడుకొంటానా? ఆత్మస్తుతి పురుషలక్షణమా? చెప్పుము. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'నన్ను నేం ... యెన్నండైని అనే విశేషాంశం. 'ఆత్మ సంస్తుతి పౌరుషం బగునె' అనే 
సామాన్యాంశంచేత సమర్థించబడుతున్నది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 
థ ల థి 


వ. ధర్మతనయాది పాండవేయులును, ద్రుపదాది పాంచాలురును, విరాటాది మాత్స్యులును, వాసుదేవాది 
యాదవులును, మజియునుం గేకయ పాండ్య మాగధ చైద్య ప్రముఖ నిఖిల దండనాయకులును 
నాబారింబడి మున్నీరు సొచ్చిన యేటుల చందంబున నడంగిపోవుట యవధరించెదుగాక! వారెల్లం దేజోదైర్య 
పరాక్రమోపాయ విచార వివేకంబుల నాయెత్తు వత్తురె? పితామహ ద్రోణ కృపాశ్వత్థామలు శస్తాస్త్ర 
విషయంబులుగా నేమేమి యెటుంగుదు రెంతెంత నేర్తు రది యెల్ల నెటుంగుదు; నంతయు నేర్తు' నని 
పలికి, యందబటు వెజంగుపడియుండం, దాను సంజయుతో సంగరంబు తెటింగు నాలోచనంబుగా. 
బాండవుల దెస మాటలాడుచుండ6 గర్జుండు ధృతరాష్తుం గైకొనక, ధార్తరాష్తునకుం బ్రియంబుగా నిట్లనియె: 

265 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 271 


ప్రతిపదార్థం: ధర్మ తనయ+లది పాండవేయులును= ధర్మరాజు మొదలుగాగల పాండవులూ; ద్రుపద+ఆది పాంచాలురును= 
(ద్రుపదుడు మొదలైన పాంచాలదేశీయులూ; విరాట+ఆది మాత్స్ఫ్యులును= విరాటుడు మొదలగు మత్స్యదేశీయులూ; వాసుదేవ+ఆది 
యాదవులును= కృష్ణుడు మున్నగు యాదవులూ; మణీయునున్‌= ఇంకా; కేకయ పాండ్య మాగధ చైద్య ప్రముఖ నిఖిల దండ 
నాయకులును= కేకయులు, పాండ్యులు, మాగధులు, చైద్యులు మొదలైన ఎల్ల సేనాధిపతులూ; నా బారిన్‌+పడి= నా హింసకు 
లోనయి; మును+నీరు+చొచ్చిన= సము(ద్రంలో (ప్రవేశించిన; ఏజుల చందంబునన్‌= నదుల విధంగా; అడంగిపోవుట= 
రూపుమాసిపోవటం; అవధరించెదవు+కాక= చిత్తగిస్తావు; వారు+ఎల్లన్‌= వాళ్ళందరూ; తేజస్‌+ధైర్య పరా(క్రమ+ఉపాయ విచార 
వివేకంబులన్‌= ధైర్యంలోనూ, పరా(క్రమంలోనూ, ఉపాయంలోనూ, ఆలోచనలోనూ, వివేకంలోనూ; నా+ఎత్తు వత్తురె?= నాతో 
సాటి అవుతారా?; పితామహ (ద్రోణ కృప+అశృత్త్థామలు= భీష్ముడూ, (దోణుడూ, కృపుడూ, అశ్వత్థామా; శస్త్ర+అస్త్ర 
విషయంబులుగాన్‌= శస్తాల విషయంలోనూ, ఆ(స్తాల విషయంలోనూ; ఏమి+ఏమి+ఎణుంగుదురు; ఎంత+ఎంత; నేర్తురు; 
అది+ఎల్లన్‌; ఎణుంగుదున్‌; అంతయున్‌+నేర్తున్‌; అని పలికి; అందణున్‌; వెజంగుపడి+ఉండన్‌= ఆశ్చర్యపడుతూండగా; 
తాను; సంజయుతోన్‌; సంగరంబు తెజంగున్‌= యుద్ద పద్దతిని; ఆలోచనంబు+కాన్‌= ఆలోచనగా; పాండవుల దెసన్‌= 
పాండవులను గూర్చి; మాటలు+ఆడుచున్‌+ఉండన్‌= మాటలాడుతూండగా; కర్గుండు; ధృతరా|ష్టున్‌; కైకొనక= పట్టించుకొనక; 
ధార్తరాప్టనకున్‌= దుర్యోధనుడికి; పియంబు+కాన్‌= ఇష్టమయ్యేటట్టు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు మొదలైన పాండవులూ, [ద్రుపదుడు మున్నగు పాంచాలురూ, విరాటుడు మొదలగు మాత్స్య్యులూ, 
కృష్ణుడు మొదలుగా గల యాదవులూ, ఇంకా కేకయులు, పాండ్యులు, మాగధులు, చైద్యులు మొదలైన ఎల్ల 
సేనాధిపతులూ, నా హింసకు లోనయి, సముద్రంలో కలిసిన నదుల విధాన రూపుమాసిపోవటం చిత్తగిస్తావులే. 
వాళ్ళందరూ తేజస్సులోను, ధైర్యంలోను, పరాక్రమంలోను, ఉపాయంలోను, ఆలోచనలోను, వివేకంలోను నాతో సాటి 
జౌతారా? భీష్ముడికీ ద్రోణుడికీ, కృపుడికీ, అశ్వత్హామకూ శస్తాలను గురించీ, అస్త్రాలను గురించీ ఏమేమి, ఎంతెంత 
తెలుసో అది అంతా, అంత బాగానూ నాకూ తెలుసు’ అని పలికి, అందరూ ఆశ్చర్యంతో చూస్తూండగా, తాను 
సంజయుడితో యుద్దవిషయమై పాండవులను గురించి మాటలాడుతూంటే, కర్ణుడు ధృతరాష్టుడిని పట్టించుకొనక 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: “మున్నీరు సొచ్చిన యేజటుల చందంబుని - అలంకారం ఉపమ. 


క “గురు నలుక నాకు నస్త । స్పురణ మెడలె నంద్రు జనులు; బొం కది; పూజా 
పరతమెయి నమ్మునీశ్వరు | కరుణ గొటిలి మగుడం బడయం. గాంచితి. బ్రీతిన్‌. 266 


ప్రతిపదార్థం: జనులు= లోకులు; నాకున్‌; గురు+అలుకన్‌= గురుడి కోపం చేత; అస్త్ర స్ఫురణము= అస్త్రాల స్ఫురణ; 
ఎడలెన్‌= పోయింది; అండ్రు= అంటారు; అది; బొంకు= అసత్యం; పూజాపరత మెయిన్‌= పూజాపరత్వంచేత; ఆ+ముని+-ఈశ్చరు 
కరుణ= ఆ మునిశ్రేష్టుడి దయ; కొజలి= అతిశయించి; ట్రీతిన్‌= సంతోషంతో; మగుడన్‌= మళ్ళీ; పడయన్‌+కాంచితిన్‌= 
పొందగలిగాను. 


తాత్పర్యం: 'నాకు గురువుగారి కోపం కారణంగా అస్త్రాలు స్పురించ కుండా పోయాయని లోకులంటారు. కాని, 
అది అసత్యం. నా ఆరాధనాపరత్వంచేత ఆ మునిశ్రేష్టుడి దయ అతిశయించి సంతోషంతో మళ్ళీ పొందగలిగాను. 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'గురు నలుకి బ్రాహ్మణుడిని అని చెప్పి తన దగ్గర అస్త్రవిద్య నేర్చుకొనే కాలంలో పరశురాముడు కర్షుడి ఒడిలో 
గ b= [గ 
పరున్నాడు. అప్పు డొక కీటకం కర్షుడితొడ కరిచింది. రక్తం కారుతున్నా, కర్షుడు గురువుగారికి నిద్రాభంగం అవుతుందని 
ఓర్చుకొని కదలలేదు. కొంతసేపటికి పరశురాముడు లేచి, రక్తం చూచి, బ్రాహ్మణుడయితే ఇంత సహనం ఉండదని ఎంచి 
“నీ కులం ఏమిటో చెప్పుము” అన్నాడు. కర్టుడు తాను సూతకులజుడిని అని చెప్పాడు. అసత్య మాడినందుకు పరశురాముడు 
కోపించి, ఆపద వచ్చినప్పుడు (బ్రహ్మాస్త్రం అతడికి తోచదనీ, మృత్యువు ఆసన్నమైనపుడు తోస్తుందనీ కర్షుడిని శపించాడు. 


ఉ. కావున నస్త్రశస్త్ర్రము లఖండిత సంపద నొంది యుండు; దే 
వావలికైన నన్ను( జెనయన్‌ భర; మే గలుగంగ నర్జునుం 


డే విడిపించు మేదిని? గడింది మగంటిమి యుల్లసిల్లంగా, 
నీవు బలంబు మెచ్చ నని నిల్పెద గెల్లెద( బాండవేయులన్‌. 267 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అస్త్ర శస్త్రములు; అఖండిత సంపదన్‌= సంపూర్ణ సంపదతో; ఒంది+ఉండున్‌= ఒప్పి 
ఉంటాయి; దేవ+ఆవలికిన్‌+ఐనన్‌= దేవతల సమూహానికైనా; నన్నున్‌; చెనయన్‌= ఎదిరించడం; భరము= కష్టం; ఏన్‌+కలుగంగన్‌= 
నేనుండగా; మేదినిన్‌= భూమిని; అర్జునుండే= అర్జునుడా; విడిపించున్‌?= విడిపిస్తాడు?; కడింది మగంటిమి= అధికమైన 
పరాక్రమం; ఉల్లసిల్లంగాన్‌= ప్రకాశించగా; నీవున్‌= నీవూ; బలంబున్‌= నీ సైన్యమూ; మెచ్చన్‌= పొగడగా; అనిన్‌= యుద్దంలో; 
నిల్చెదన్‌= నిలబడతాను; పాండవేయులన్‌= పాండవులను; గెల్ఫెదన్‌= జయిస్తాను. 

తాత్సర్యం: కాబట్టి నాకు అస్త్రశస్త్ర సంపద సంపూర్ణంగా ఉన్నది. దేవతలకయినా నన్ను తాకడం కష్టం. నే నుండగా 
అర్జునుడా భూమిని పట్టుకొని పోవటం? అధికమైన పరాక్రమం ప్రకాశించగా, నీవూ నీ సైన్యమూ (ప్రశంసించగా, 
యుద్దంలో నిలుస్తాను, పాండవులను గెలుస్తాను. 


శా. _గాంగేయాదులు నీకడన్‌ నిలిచి వేడం జూడంగా సర్వ సే 
నాంగాంగంబులమీ(ద గాలియును జిట్టాడంగ నీ కేను వీ 
కం గౌంతేయుల. దాఢకి, తత్తనువు లుగ్రస్పారబాణాలి గూ 
లం గోదండ విలాసముల్‌ మెజియ లీలం బోర ర్రీడించెదన్‌,' 268 


ప్రతిపదార్థం: గాంగేయ+ఆదులు= భీష్ముడు మొదలగువారు; నీ కడన్‌= నీ చెంత; నిలిచి; వేడ్కన్‌= వేడుకతో; చూడయాన్‌; 
సర్వ సేనాంగ+అంగంబుల మీందన్‌= రథ గజ తురగ పదాతులనే అన్ని సేనావిభాగాల యొక్క శరీరాల మీదా; గాలియును= 
గాలి కూడా; చిట్టాడంగన్‌+-ఈక= సోకనియ్యకుండా; ఏను= నేను; వీ(కన్‌= పరాక్రమంతో; కౌంతేయులన్‌= పాండవులను; 
తాశి= ఎదిర్చి; తద్‌+తనువులు= వాళ్ళ మేనులు; ఉగ్ర సార బాణ+ఆలిన్‌= భయంకరములూ; అధికములూ అయిన 
బాణాల వరుస చేత; కూలన్‌= నేలపై పడేటట్టు; కోదండ విలాసముల్‌= వింటి లీలలు; మెజయన్‌= ్రకాశించగా; పోరన్‌= 
యద్దంలో; క్రీడించెదన్‌= విహరిస్తాను. 


తాత్సర్యం: భీష్మాదులు నీ దగ్గర ఉండి వేడుక చూస్తూండగా, రథ గజ తురగ పదాతులైన సర్వసేనాంగాల 
మేనులపై గాలి కూడా సోకనీయక, నేను పరా(క్రమంతో పాండవులను ఎదుర్కొని, వాళ్ళ శరీరాలు భయంకర 
బాణాలచే కూలిపోయేటట్టు వింటి లీలలు ప్రకాశించగా యుద్ధభూమిలో విహరిస్తాను. 


ఉద్యోగపర్వము ర ద్వితీయాశ్వాసము 273 
వ. అనిన విని యిననందనునకు మందాకినీనందనుం డిట్లనియె: 269 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఇన నందనునకున్‌= సూర్యపుత్రుడికి; (కర్ణుడికి); మందాకినీ నందనుండు= గంగాసుతుడు - 
(భీష్ముడు); ఇట్టు+అనియెన్‌: 


తాత్సర్యం: అనగా విని భీష్ముడు కర్షుడితో ఇట్లా అన్నాడు : 


క.  కాలు(దు ప్రేరేపంగ నిటు | ప్రలనయంతటన నిన్ను! బెద్దగం దలంపం 
బోలునె మాకును? నుడుగుము; । చాలుదు నీ వెల్ల పనులు సాధింపంగన్‌! 270 


పతిపదారం: కాలుండు= యముడు; గ్రేరేపంగన్‌= పురికొలుగా; ఇటు (పేలిన+అంతటన్‌+అ= ఇట్లా వాగగానే; మాకును; 
ర న్‌ గా; ఇటు ( ఇట్లా 


నిన్నున్‌; పెద్దగన్‌+తల(పన్‌+పోలునె?= గొప్పుగా భావించడం మంచిదా?; ఉడుగుము= చాలులే; నీవు; ఎల్ల పనులు, సాధింపగన్‌= 
అన్ని పనులూ సాధించటానికి; చాలుదు(వు)= సమర్భుడివి! 


తాత్పర్యం: 'యముడు పురికొల్పగా ఇట్టా నీవు వాగుతూంటే నిన్ను గొప్పగా భావించటం మాకు తగునా? చాలులే 
ఊరుకో. నీవు అన్ని పనులూ సాధించడానికి సమర్హుడివి! 


విశేషం: 'చాలుదు నీవెల్ల పనులు సాధింపంగన్‌ో - విపరీత లక్షణచే వ్యతిరేకార్థాన్నే (గ్రహించాలి. 


ఉ. కూలెడువారె పాండవులు? ఘోరపుంబోర నొకం డొకండ యీ 
చాలెడువార లెల్ల మును చావం గ్రమంబున సేన లన్నియుం 
గూలంగం గౌరవుల్‌ పిదప( గూలుదు; రింతియకాక, నోరి చే 
టేల? వృథాభిమానమున నిన్నియు. బ్రేలెదు సూతనందనా! 271 


ప్రతిపదార్థం: సూత నందనా!= కర్ణా; పాండవులు; కూలెడువారె?= కూలిపోయేవాళ్ళా?; ఘోరము+పోరన్‌= భయంకరమైన 
యుద్దంలో; ఈ చాలెడు వారలు+ఎల్లన్‌= ఈ సమర్ధులైన వాళ్ళందరూ; ఒకండు+ఒకండు+అ= ఒక్కొక్కడే; మును= 
ముందు; చావన్‌= చావగా; (క్రమంబునన్‌; సేనలు+అన్నియున్‌; కూలంగన్‌= కూలిపోగా; పిదపన్‌= తరువాత, కౌరవుల్‌; 
కూలుదురు; ఇంతియ కాక= జరిగేది ఇంతేలే; నోరిచేటు+ఏల?= వాగటం ఎందుకు?; వృథా+అభిమానమునన్‌= పనికిమాలిన 
గర్వంతో; ఇన్నియున్‌+(పేలెదు?= ఇన్ని వాగుతావు? 


తాత్పర్యం: కర్ణా! పాండవులు కూలిపోయేవాళ్ళా? భయంకర యుద్దంలో ఈ సమర్గులందరూ, ఒక్కొక్కడే 
ముందు చావగా, [క్రమంగా సేనలన్నీ కూలిపోగా, అప్పుడు కౌరవులు చస్తారు. జరిగేది ఇంతేలే. ఊరికే వాగటం 
ఎందుకు? పనికిమాలిన గర్వంతో ఇన్ని మాటలూ వాగుతావు. 


తే. _ దివిజపతి నీకు నిచ్చిన తీవ్రశక్తి । చేతం గవ్వడి వడునని చూతువేని 
వాసుదేవునిచే నది వ్రయ్యలయ్యుం, | దునియ లయ్యును, బొడియయ్యు( దొరంగు ధరణి. 272 


ప్రతిపదార్థం: దివిజ పతి= దేవేంద్రుడు; నీకున్‌; ఇచ్చిన= ఇచ్చినట్టి; తీవ్ర శక్తిచేతన్‌= తీవ్రమైన శక్యాయుధంచేత; కవ్వడి= 
అర్జునుడు; పడును+అని= కూలుతాడని; చూతువు+ఏనిన్‌= చూస్తావేమో, అనుకొంటున్నావేమో; అది= ఆ శక్తి; వాసుదేవునిచేన్‌= 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


కృష్ణుడిచేత; వ్రయ్యలు+అయ్యున్‌= ముక్కలయీ; తునియలు+అయ్యును= చిద్రుపలయీ; పొడి+అయ్యున్‌= చూర్లం అయీ; 
నులి అయీ; ధరణిన్‌= నేలమీద; తొరంగున్‌= రాలుతుంది. 


తాత్సర్యం: దేవేంద్రుడు నీ కిచ్చిన తీవ్ర శక్యాయుధంచేత అర్జునుడు కూలిపోతాడని అనుకొంటున్నావేమో, ఆ శక్తి 
కృష్ణుడిచేత ముక్కలయి, చిద్రుపలయి, చూర్లమయి నేల రాలుతుంది. 


విశేషం: తాను అడగగానే అతని సహజ కవచకుండలాలను ఇచ్చిన కర్ణుడి బౌదార్యానికి మెచ్చుకొని ఇంద్రుడు అతడికి, 
అతడి కోరికపై, ఒక దివ్యశక్తి నిచ్చాడు. దానిని ఒక్కడి మీదనే ఒక్కసారి ప్రయోగించాలని ఇంద్రుడు ఆనతిచ్చాడు. దానిని 
అర్జునుడిపై ప్రయోగిద్దాం అని కర్షుడు అనుకొంటాడు. కాని, దానిని ఘటోత్కచుడిపై ప్రయోగించవలసివస్తుంది. 


క. సర్వముఖ శరము గల దను । దర్పంబునం గ్రీడి. దొడరం దలంపకు; హరి పెం 
పేర్పదంగ నదియ కా, దట । తీర్వవలయువాని నెల్ల దీర్లు నరునకై. 273 


ప్రతిపదార్థం: సర్ప ముఖ శరము కలదు+అను దర్చంబునన్‌= సర్పముఖంకల అస్త్రం ఉన్నదనే గర్వంతో; (క్రీడిన్‌= 
అర్జునుడిని; తొడరన్‌= ఎదుర్కొనటానికి; తలయపకు= అనుకొనకు; హరి= కృష్ణుడు; పెంపు+ఏర్పడంగన్‌= గొప్పతనం స్పష్టపడేటట్టు; 
అది+అ= అదే; కాదు; నరునకై= అర్జునుడి కొరకు; అట తీర్పవలయు వానిన్‌+ఎల్లన్‌= ఆ నశింపజేయవలసిన వాటినన్నిటినీ; 
తీర్చున్‌= నాశనం చేస్తాడు. 


తాత్సర్యం: నా దగ్గర సర్పముఖం గల అస్త్రం ఉన్నది గదా అనే గర్వంతో అర్జునుడిని ఎదుర్కొందా మనుకొనకు. 
కృష్ణుడు దానినే కాదు, అర్జునుడి కొరకు నాశనం చేయవలసిన వాటినన్నిటినీ నాశనం చేస్తాడు. 


వ. అని పలికి, ధృతరాష్తునితో నిట్లనియె: 274 
తాత్పర్యం: అని పలికి, ధృతర్మాష్టుడితో ఇట్టా అన్నాడు : 
క. 'జ్ఞాతులు దమలోః బొందిన( । జేతో మోదమున వెలి(గి చెలు వొందుదు; ర 


న్నీతిం బాసిన విగత వి | భూతిం గడకొఅవులట్ల పొగయుదు రధిపా! 275 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! ధృతరాష్టా!; జ్ఞాతులు= దాయాదులు; తమలోన్‌= ఒకరితో ఒకళ్ళు; పొందినన్‌= కలిసి ఉంటే; 
చేతస్‌+మోదమునన్‌= మనస్సంతోషంతో; వెలింగి= (ప్రకాశించి; చెలువు+ఒందుదురు= ఒప్పుతారు; ఆ+నీతిన్‌+కలిసి ఉండాలనే 
ఆ నీతిని; పాసినన్‌= విడిచిపెడితే; విగత విభూతిన్‌= పోయిన సంపదతో - సంపద పోయి; కడ కొణవుల+అట్టు+అ= కాలగా 
మిగిలి పొగవచ్చే కట్టెలవలె; పొగయుదురు= పొగచిమ్ముతారు- లో లోపల తపిస్తారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! జ్ఞాతులు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉంటే మనస్సంతోషంతో వెలిగి ఒప్పుతారు. 
ఆ నీతిని విడనాడినట్లయితే, ఐశ్వర్యం కోల్పోయి, కాలగా మిగిలి పొగలు చిమ్మే కట్టెలవలె లో లోపల తపిస్తారు. 


విశేషం: కడకొణవు లట్ల- అలంకారం ఉపమ, 'జ్ఞాతులు దమలో.... పొగయుదురు' - ఇదంతా సామాన్యాంశం. దీనిచే 
'పాండవులూ కౌరవులూ కలిసి ఉంటే బాగుంటుంది” అనే విశేషాంశం సమర్థించబడుతున్నది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 275 


వ. కావున6 దమలో విరోధం బొప్పదు; సంభాషణ సహభోజనాది సత్కారంబులను, సవినయ వర్తనంబులను 

బ్రీతులైన జ్ఞాతు లిహ పరార్థ సాధకు లగుదు' రని చెప్పి వెండియు. 276 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; తమలోన్‌ విరోధంబు+ఒప్పదు= తమలో తాము కలహించగూడదు; సంభాషణ సహభోజన+ఆది 
సత్కారంబులను= మాట్లాడుకొనటం; కలిసి భోజనం చేయటంవంటి సత్కార్యాలచేతా; సవినయ వర్తనంబులను= వినయంతో 
కూడిన నడవడులచేతా; ప్రీతులు+ఐ= సంతోషించినవారయి; జ్ఞాతులు; ఇహ పర+అర్థ సాధకులు= ఈ లోకపు, పరలోకపు 
ప్రయోజనాలను సాధించేవారు; అగుదురు; అని; చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: కాబట్టి తమలో తాము కలహించటం తగదు. మాటలాడుకొనటం, కలిసి భోజనం చేయటం మొదలైన 
సత్కారాలచేతా, వినయంతో కూడిన నడవడులచేతా ్రీతులై జ్ఞాతులు ఈ లోకపు, పరలోకపు ప్రయోజనాలను 
సాధించగలుగుతారు” అని చెప్పి ఇంకా. 


క. _ 'విను మే నొక శైలమునకు । మును భూసురవర్గ సహితముగ నొకపనికిం 
జను నెడ( జనరాని తటం । బున నొక జున్నుండె; దాని బొగడిరి తద్‌జ్ఞుల్‌, 277 
ప్రతిపదార్థం: వినుము; మును= పూర్వం; ఏను= నేను; ఒక శైలమునకున్‌= ఒక కొండకు; భూసురవర్గ సహితముగన్‌= 


బ్రాహ్మణుల సమూహంతో కూడా; ఒక పనికిన్‌= ఒక పనిమీద; చను+ఎడన్‌= వెళ్ళే సమయంలో; చనన్‌+రాని తటంబునన్‌= 
దుర్గమమైన చరియఅందు; ఒక; జున్ను= తేనెపట్టు; ఉండెన్‌; దానిన్‌; తద్‌జ్ఞుల్‌= తెలిసినవారు; పొగడిరి. 


తాత్సర్యం: 'వినుము. పూర్వం నేను ఒక కొండమీదికి బ్రాహ్మణ సమూహంతో కూడా ఒక పని మీద వెళ్ళేటప్పుడు 
దుర్గమమైన చరియయందు ఒక తేనెపట్టు ఉన్నది. తెలిసినవారు దానిని పొగిడారు. 


తే. “దీని తేనియ. ద్రావిన మానవులకు | జరయు రుజయును డప్పియు. జావుం గలుగ 
వనంగం గొందటు బోయలు విని, కడంగి | యుటిక మొటికలై చటి(బడ నుటికి రపుడు. 278 
ప్రతిపదార్థం: దీని తేనియన్‌; (త్రావిన మానవులకున్‌= (త్రాగిన మనుష్యులకు; జరయున్‌= ముసలితనమూ; రుజయును= 


రోగమూ; డప్పియున్‌= ఆయాసమూ, దాహమూ; చావున్‌; కలుగవు+అనంగన్‌; కొందణు బోయలు; విని; కడంగి= పూని; 
అపుడు; ఉబిక= లక్ష్యపెట్టక; మొజకులు+ఐ= మూర్భులయి; చటిన్‌= చరియలో; పడన్‌; ఉటికిరి. 


తాత్పర్యం: దీని తేనె త్రాగిన మనుష్యులకు ముసలితనమూ, రోగమూ, (శ్రమా, (దాహమూ), చావూ ఉండవని 
అనగా, కొందరు బోయలు విని, పూని, మూర్భులై లక్ష్యపెట్టక అప్పుడు చరియలో పడేటట్లు ఉరికారు. 


వ. ఇట్లుణికి మృతి( బొంది; రట్లపోలె నవినీతు లైన నీ కొడుకులు పుడమి యెల్లను దార యేలుతీపు( జూచెదరుగాని 
తమ పాొలిసి పోవుటం గానరు; వీర లర్జునుతోడం బెనంగి మానప్రాణంబులు దక్కించుకొనువారె? 
యట్లుంగాక సమబలులైననుం గయ్యంబునం గదా వీరౌదురు వారౌదు రనవచ్చు; నదియేల నీలోనికి 
ధర్మనందనుం దెచ్చికొనుటయ నీకు గర్తవ్యం' బనిన బాహ్లికుండు ధార్తరాష్తున కిట్లనియె: 279 


ప్రతిపదార్థం: ఇట్టు; ఉటికి; మృతిన్‌+పొందిరి= మరణించారు; అట్టు+అ పోలెన్‌= ఆ రీతిగానే; అవినీతులు+ఐన నీ 
కొడుకులు= అవినయపరులైన నీ కొడుకులు; పుడమి+ఎల్లను= భూమినంతనూ; తారు+అ= తామే; ఏలు తీపున్‌+చూచెదరు+ 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాని= పరిపాలించాలనే తీపి కొరకు చూస్తారు కాని, తమ పొలిసిపోవుటన్‌+కానరు= తాము చచ్చిపోతామని చూడరు; వీరలు; 
అర్జును తోడన్‌; పెనంగి= పోరి; మాన (ప్రాణంబులు= మానాన్నీ, (ప్రాణాన్నీ; దక్కించుకొనువారె?= నిలుపుకొంటారా?; 
అట్టున్‌+కాక= అట్టాకాక; సమ బలులు+ఐననున్‌= సమానమైన బలం కలవాళ్ళయినా; కయ్యంబునన్‌+కదా= యుద్దంలో 
కదా; వీరు+జొదురు, వారు+జౌదురు+అనన్‌+వచ్చున్‌= వీళ్ళు సమర్గులు, వాళ్ళు సమర్ధులు అనవచ్చును; అది+ఏల= 
అదంతా ఎందుకు?; నీ లోనికిన్‌; ధర్మనందనున్‌= ధర్మరాజును; తెచ్చికొనుట+అ= తెచ్చుకొనటమే; నీకున్‌; కర్తవ్యంబు= 
చేయదగింది; అనినన్‌; బాహ్లికుండు; ధార్తర్మాష్టునకున్‌= దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్లా ఉరికి మరణించారు. అట్లాగే అవినయపరులైన నీ కొడుకులు భూమినంతనూ తామే ఏలాలనే 
తీపి కోసం చూస్తారుగాని తాము చచ్చిపోతామేమో అని చూడరు. వీళ్ళు అర్జునుడిని ఎదుర్కొని మాన ప్రాణాలు 
దక్కించుకొంటారా? అట్టాకాక, సమానమైన బలం కలవాళ్ళయినా, యుద్దంలోగదా వీరి సామర్థ్యాలూ, వారి సామర్థ్యాలూ 
తేలేది? అదంతా ఎందుకు? ధర్మరాజును నీలోకి తెచ్చుకొనటం నీకు కర్తవ్యం' అనగా; బాహ్లికుడు దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు: 

విశేషం: భీష్ముడు ధృతరాష్టుడితో చెప్పిన జ్ఞాతులు ప్రవర్తించవలసిన విధంగానీ, జున్ను కొరకు ఆశపడి మరణించిన బోయల 
వృత్తాంతంగానీ, సంస్కృత భారత (ప్రతులలో కానరావు. 

క, “కను బ్రమసిన తెరువరి తన । కనపాయం బైన మార్గ మరసి తగ నెటిం 


గినవారు సెప్పంగాం గై । కొనని కరణి దగిన వెంటకుం జొర వకటా!? 280 


ప్రతిపదార్థం: ఎజింగినవారు= తెలిసినవాళ్ళు; తనకున్‌; అనపాయంబు+ఐన మార్గము= అపాయంలేని దారి; అరసి= చూచి; 
తగన్‌= ఒప్పుగా; చెప్పంగాన్‌= కనుబ్రమసిన తెరువరి= కళ్ళు మిరుమిట్టుగొన్న బాటసారి; కైకొనని కరణిన్‌= అవలంబించని 
విధంగా; అకటా!= అయ్యో!; తగిన వెంటకున్‌+చొరవు= తగిన దారికి నీవు రావు. 
తాత్సర్యం: దుర్యోధనా! తెలిసినవాళ్ళు తనకు అపాయం లేని దారి చూపి ఒప్పుగా చెప్పగా కళ్ళు మిరుమిట్టుగొన్న 
పాంథుడు అవలంబించని విధంగా, అయ్యో! నీవు తగిన దారికి రావుగదా!” 


విశేషం: అలం: ఉపమ. బాహ్హికుడనిన ఈ మాటలు సంస్కృత భారత (ప్రతులలో గానరావు. 
వ. అనిన వైచిత్రవీర్యుండు దుర్యోధనున కిట్లనియె: 281 
తాత్పర్యం: అనగా, ధృతరాష్టుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 
మ. “కొడుకా! యే నెటు లట్ల బాహ్లికుండు నీకుం గూర్చు, భీష్ముండు నీ 
యెడ సస్నేహుండు, వీరి మాట విను; మే మీ మువ్వురున్‌ మన్ననల్‌ 


వడయంగా. దగునట్టివారము; నినుం బ్రార్దించెదన్‌ ధర్మజున్‌ 
విడువంగా. దగ, దిమ్ము వారలకు నుర్విం బాలు నెమ్మిం దగన్‌. 282 


ప్రతిపదార్థం: కొడుకా!= బిడ్డా!; ఏను+ఎటులు+అట్టు+అ= నే నెట్లాగో అలాగే; బాహ్హికుండు; నీకున్‌+కూర్చున్‌= నీవంటే 
ఇష్టపడతాడు; భీష్ముండున్‌= భీష్ముడుకూడా; నీ+ఎడన్‌= నీ విషయంలో; సస్నేహుండు= స్నేహభావంతో కూడినవాడు; వీరి 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 277 


మాట వినుము; ఏము+-ఈ మువ్వురున్‌= ఈ మేము మువ్వురమూ; మన్ననల్‌+పడయంగాన్‌+తగు+అట్టి వారము= మన్ననలు 
పొందదగిన వాళ్ళం; నినున్‌; (ప్రార్థించెదన్‌= బతిమాలుతాను; ధర్మజున్‌; విడువంగాన్‌+తగదు= విడిచిపెట్టదగదు; వారలకున్‌= 
పాండవులకు; ఉర్విన్‌= భూమిలో; పాలు= భాగం; నెమ్మిన్‌= సంతోషంతో; తగన్‌= ఒప్పుగా; ఇమ్ము. 


తాత్సర్యం: 'నాయనా! దుర్యోధనా! నా వలెనే బాహ్లికుడు కూడా నీవంటే ఇష్టపడతాడు. భీష్ముడు కూడా నీయందు 
స్నేహభావం కలిగి ఉంటాడు. వీళ్ళ మాట విను. ఈ మేము మువ్వురమూ నీ మన్ననలు పొందదగినవాళ్ళం. నిన్ను 
బతిమాలుకుంటానురా. ధర్మరాజును విడిచిపెట్టదగదురా. వాళ్ళకు భూమిలో వాటా ప్రీతితో ఒప్పుగా ఇయ్యరా! 


క. అనినను వెండియు నొడంబా । టునకు( జొరని దానికిం గొడుకుతోడ. గడుం 
గినిసి ధరణీశ్వరుం డి | ట్లనుం గొలువున నున్న వార లందటు వినంగన్‌. 283 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; వెండియున్‌= ఇంకా; ఒడంబాటునకున్‌+*చొరనిదానికిన్‌= సమ్మతించకపోవటానికి; కడున్‌= 
మిక్కిలి; కినిసి= కోపించి; ధరణీ+ఈశ్వరుండు= రాజు-ధృతర్మాష్ట్రుడు; కొలువునన్‌+ఉన్నవారలు+అందయున్‌= సభలో 
ఉన్నవాళ్ళందరూ; వినంగన్‌= వినేటట్టు; కొడుకుతోడన్‌; ఇట్టు+అనున్‌. 


తాత్పర్యం: అని తాను చెప్పగా, ఇంకా సమ్మతించకపోవటానికి మిక్కిలి కోపించి ధృతరాష్ట్రుడు సభలో ఉన్నవాళ్ళందరూ 
వింటూండగా కొడుకుతో ఇట్లా అన్నాడు: 


తే. 'బవరములు గావె! విటిగిన బార సాంప । వచ్చునే? యొక్కరుండ వివ్వచ్చుం డడరి 
పసుల బెట్టించునపుడు నీ బలము విటుగ । దయ్యెనే? నీవుం గర్గుండు నచట లేరె?' 284 


ప్రతిపదార్థం: బవరములు+కావె?= యుద్దాలు జరగలేదా?; విజిగిన బార+చాయపవచ్చునే?= విరిగిపోయిన చేయి చాపవచ్చా? 
(ఓడిపోయి మళ్ళీ యుద్దానికి పూనుకొనవచ్చా?); వివ్వచ్చు(డు+ఒక్కరుండు+అ= బీభత్సుడు (అర్జునుడు) ఒక్కడే; అడరి= 
విజృంభించి; పసులన్‌= పశువులను; పెట్టించు+అపుడు= విడిపించే సమయంలో; నీ బలము= నీ సైన్యం; విఖుగదయ్యెనే?= 
పారిపోలేదా?; అచటన్‌= అక్కడ; నీవున్‌+కర్లుండున్‌= నీవూ; కర్గుడూ; లేరె?= లేరా? 


తాత్సర్యం: “ఇదివరలో యుద్దాలు జరగలేదా? విరిగిపోయిన చేయి చాచవచ్చా?- ఓడిపోయి మళ్ళీ యుద్దానికి 
పూనుకొనవచ్చా? అర్జును డొక్కడూ విజృంభించి పశువులను విడిపించేటప్పుడు నీ సైన్యం పారిపోలేదా? నీవూ, 
కర్ణుడూ అక్కడ లేరా?” 


వ. అని రాధేయు దిక్కు మొగంబై మటియు నిట్లనియె: 285 
తాత్సర్యం: అని కర్షుడికేసి చూసి ధృతరా(ష్టుడు ఇంకా ఇట్టా అన్నాడు: 
ఆ.  'నాంటి కొలది గాదు; నారాయణుడు నొగ । లెక్కం గెలన భీము డేచి నడవ, 

ననుజ తనుజ సహితుడై వచ్చు వివ్వచ్చు । మార్కొనంగ వశమె మనకుం గర! 286 


ప్రతిపదార్థం: కర్ల!; నాటి కొలంది+కాదు= అప్పటివలె అనుకొన్నావేమో! (గోగ్రహణ సమయంలో ఉన్నంతే అనుకొన్నావేమో); 
కాదు= అంత మాత్రమే కాదు; నారాయణు(డు= కృష్ణుడు; నొగలు+ఎక్కన్‌= రథం తొట్టెలో కూర్చుండగా; కెలనన్‌= ప్రక్కన; 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీముడు; ఏచి= విజృంభించి; నడవన్‌= నడవగా; అనుజ తనుజ సహితుండు+ఐ= తమ్ములతో; కొడుకులతో కూడినవాడయి; 
వచ్చు వివ్వచ్చున్‌= వచ్చే బీభత్సుడిని- అర్జునుడిని; మనకున్‌; మార్కొనంగన్‌+వశమె?= ఎదుర్కొనతరమా? 


తాత్సర్యం: 'కర్ణా! అప్పటివలె- గోగ్రహణ సమయంలో వలె- అంతమాత్రమే అనుకొన్నావేమో! కాదు. కృష్ణుడు 
సారథి అయి రథం తొట్టెలో కూర్చుండగా, ప్రక్కన భీముడు విజృంభించి నడవగా, తమ్ములతోనూ, కొడుకులతోనూ 
వచ్చే బీభత్సుడిని ఎదుర్కొనటం మన తరమా? 


విశేషం: 'ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జును డొక్కడే దండెత్తి వచ్చాడు. ఇప్పు డట్లా కాదే! ఒక్కడూ వచ్చినప్పుడే మనం 
ఓడిపోయాము. ఇప్పుడు వాళ్ళందరితోనూ వస్తే అర్జునుడిని మనం ఎదుర్కొనగలమా?' అని భావం. ఇక్కడ బీభత్సుడు అనే 
పదానికి వికృతియెన 'వివ్వచ్చుడు' అనే శబ్దాన్ని సాభిప్రాయంగా ప్రయోగించటం వలన అలంకారం పరికరాంకురం. యుద్దంలో 
అర్జునుడు బీభత్సం చేస్తాడు కాబట్టి అతనికి బీభత్సుడనే పేరు వచ్చింది. 
చ. బలమును దర్వమున్‌ మెజియ బంటుతనంబున నీవు పాండవే 

యుల నని మార్కొనం గడంగు టొప్పెడు తెంపగు( జచ్చి శుద్దుండై 

పలుకులు మాన్సు భృత్యు( డను పాటి దలంచెద; విట్లు మేలె? య 

చ్చలమున నీ సుయోధనుని చావున కోర్టుట గాదె యంతయున్‌? 287 


ప్రతిపదార్థం: నీవు; బలమును= పరాక్రమమూ; దర్పమున్‌= గర్వమూ; మెజణయన్‌= (ప్రకాశించగా; బంటుతనంబునన్‌= 
శూరత్వంతో; పాండవేయులన్‌= పాండవులను; అనిన్‌= యుద్దంలో; మార్కొనన్‌+కడ(గుట= ఎదుర్కొన పూనటం; ఒప్పెడు 
తెంపు+అగున్‌= మంచి సాహసమే అవుతుంది; చచ్చి; శుద్దుడు+ఐ= పవిత్రుడయి; పలుకులు= నిందలు; మాన్సు= 
పరిహరించే (పొగొట్టే); భృత్యుండు= సేవకుడు; అను పాటి= అనే మాత్రం (అంత మాత్రమే); తలంచెదవు= అనుకొంటున్నావు; 
ఇట్టు మేలె?= ఈ రీతి మంచిదా?; ఇంతయున్‌= ఇదంతా; (నీవు పాండవులను ఎదుర్కొనటం); అచ్చలమునన్‌= పట్టుదలతో;- 
పూనికతో; ఈ సుయోధనుని చావునకున్‌= ఈ దుర్యోధనుడి చావుకు; ఓర్చుట+కాదె!= సహించటమే కదా! 


తాత్సర్యం: “నీవు పరా(క్రమమూ, గర్వమూ ప్రకాశించగా శూరత్వంతో పాండవులను ఎదురుకొనపూనటం మంచి 
సాహసమే అవుతుంది. 'కర్షుడు చచ్చి పవిత్రుడై నిందలు పోగొట్టుకొన్న భృత్యుడు” అనే పేరు సంపాదిస్తావు. నీవు 
అంతమాత్రమే కోరుకొంటున్నావు. ఇది మంచిది కాదు. ఎందుచేతనంటే- ఇదంతా ఈ దుర్యోధనుడికి చావు 
మూడటమే అవుతుంది. దానిని సహించటమే అవుతుంది.” 


విశేషం: చచ్చి శుద్దుడై' - పాండవులను ఎదిరించటం మంచి సాహసమే అయినా ఆ యుద్దంలో నీవు తప్పక చస్తావని 
సూచన. చచ్చి పవిత్రుడై నిందలు పాపిన భృత్యుడు కర్షుడు అనే పేరు నీకు వస్తుంది. నీవు అదొక్కటే చూచుకొంటున్నావు. 
ఇది న్యాయం కాదు. ఎందుచేతనంటే ఇదంతా దుర్యోధనుడి చావుకే కారణం కనక. 


వ. అనిన విని కానీనుండు సంక్షుభితమానసుండై 'యిది యెల్ల నిట్లయ్యె; నిట్లుం గాక, తక్కినయది యట్లుండె; 
నదీ సూనుండు నన్ను నిరాకరించి పలికిన పలుకుల ఫలం బనుభవించుం గాక!’ యని యతని నుద్దేశించి 
యిట్లనియె: 288 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 279 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; కానీనుండు= కన్యాపుత్రుడు - కర్షుడు; సంక్షుభిత మానసుండు+ఐ= మిక్కిలి కలగిన మనస్సు 
కలవాడయి; ఇది+ఎల్లన్‌= ఇదంతా; ఇట్టు+అయ్యెన్‌= ఇట్టా అయింది; ఇట్టున్‌+కాక= ఇట్లా కాక; తక్కిన+అది= తక్కినది; 
అట్టు+ఉండెన్‌= అట్టా ఉండగా; నదీ సూనుండు= గంగానది కొడుకు- భీష్ముడు; నన్నున్‌; నిరాకరించి= తిరస్కరించి; 
పలికిన పలుకులు ఫలంబు; అనుభవించున్‌+కాక= తప్పక అనుభవిస్తాడు; అని; అతనిన్‌+ఉద్దేశించి= అతడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ధృతరా(ష్టు డనగా విని కర్చుడు కలగిన మనస్సు కలవాడయి “ఇదంతా ఇట్లా అయింది. తక్కినది 
అట్లా ఉండగా భీష్ముడు నన్ను తిరస్కరించి పలికిన పలుకుల ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు” అని అతడితో 
ఇట్టా అన్నాడు: 


నిశేషం: ధృతరాష్ట్రుడు కూడా తనను నిరాకరించి పలికినా; ఆ మాటలకంటె భీష్ముడి తిరస్కారవాక్యాలే కర్ణుడికి ఎక్కువ 


బాధ కలిగించాయి. 


కరుడు భీష్మునిపై రోషముచేత నస్త్రసన్న్యాసంబు సేయుట (సం. 5-61-13) 


తే. “నీకునా లావు తోడ్పాటు లేకయుండ । వలయు; నీ తెగునంతకు( గలన నిలువ; 
నాయుధంబులు విడిచితి; నంత మీ(ద । మెటిసి బలవిక్రమంబులు నెజపువాండు 289 
ప్రతిపదార్థం: నీకున్‌; నా లావు తోడ్పాటు= నా బలం తోడు; లేక+ఉండవలయున్‌= లేకపోవాలి; నీ తెగు+అంతకున్‌= నీవు 


చచ్చేదాకా; కలనన్‌= యుద్దంలో; నిలువన్‌= ఉండును; ఆయుధంబులు; విడిచితిన్‌; అంతమీందన్‌= ఆపైని (నీవు చచ్చినమీదట); 
మెజసి= విజృంభించి; బల విక్రమంబులు= బలపరా(క్రమాలు; నెజపువాండన్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: 'నీకు నా బలం తోడు లేకుండా ఉండాలి. నీవు చచ్చేవరకూ నేను యుద్ధభూమిలో అడుగుపెట్టను. 
అ(స్తాలు విడిచాను. ఆ తరువాత - నీవు చనిపోయిన తరువాత - విజృంభించి నా బలపరాక్రమాలు చూపిస్తాను.” 


విశేషం: కర్గుడు పంతానికి పోయి, భీష్ముడి మీది ద్వేషం కొద్దీ, రాజభక్తినీ, తన కర్తవ్యాన్నీ విస్మరించి అవివేకంతో ఇట్లాంటి 
శపథం చేశాడు. 


వ. అని శస్త్రసన్మ్యాసంబుసేసి కొలువున నిలువనొల్లక దిగ్గన లేచిపోయె; నట్టియెడ శాంతనవుండు నవ్వుచు 
దుర్యోధనునితో నిట్లనియె: 290 
ప్రతిపదార్థం: అని; శస్త్రసన్న్యాసంబు+చేసి= శ్మస్తాలు విడిచిపెట్టి; కొలువునన్‌= సభలో; నిలువన్‌+ఒల్లక= ఉండటానికి 


ఇష్టపడక; దిగ్గనన్‌= వెంటనే; లేచిపోయెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; శాంతనవుండు= భీష్ముడు; నవ్వుచున్‌; దుర్యోధనునితోన్‌; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని శస్త్రసన్న్యాసం చేసి కరుడు సభలో ఉండటానికి ఇష్టపడక వెంటనే లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు 
భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “అంతకు జాలండె కర్టుం? । డింతకు మును బాస యిచ్చి యెన్న(డు బొంకం! 

డింతటి మానిసి యలిగినం । గౌంతేయుల కెట్లు బ్రదుకంగా వచ్చు ననిన్‌? 291 
ప్రతిపదార్థం: కర్టుండు; అంతకున్‌+చాల(డె?= అందుకు తగ్గవాడు కాడా?; ఇంతకున్‌+మును= ఇంతకు పూర్వం; బాస+ 
ఇచ్చి= శపథం చేసి; ఎన్నండున్‌= ఎప్పుడూ; బొంకండు= అసత్యమాడడు; (మాట తప్పేవాడే ఎప్పుడూ అని భావం); ఇంతటి 
మానిసి= ఇంత సమర్దుడైనవాడు; అలిగినన్‌= కోపిస్తే; అనిన్‌= యుద్దంలో; కౌంతేయులకున్‌= పాండవులకు; ఎట్టు 
(బ్రదుక(గాన్‌ వచ్చున్‌= (బ్రదకటానికి ఎలా సాధ్యమవుతుంది? 


తాత్సర్యం: 'కర్ణుడు అందుకు తగ్గవాడు కాడా? ఇంతకుముందు (ప్రతిజ్ఞ చేసి ఎప్పుడూ బొంకడు! ఇంతటి 
మహావీరుడు అలిగితే యుద్దంలో పాండవులెట్లా బ్రదకగలరు?' 


విశేషం: విపరీత లక్షణచే భీష్ముడి మాటలకు వ్యతిరేకభావాన్నే గ్రహించాలి. కర్టుడు అస్త్రసన్యాసం చేయటానికి తగినవాడే 
అనీ, మాట తప్పటం ఎప్పుడూ అతడికి అలవాటే అనీ, ఇంతటి మహావీరుడు అలిగితే యుద్దంలో పాండవులకు ఏమీ కాదనీ 
భావం. 


క. అని వెండియు నిట్లను: 'నా । తని మాటల కెట్లు. గడంగి ధర్మ్శతనయుతో 
నని సేయక తక్కవు నీ | వనుమానము వాయ. జూడు మతనిని, నన్నున్‌. 292 
ప్రతిపదార్థం: అని, వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనున్‌; నీవు; ఆతని మాటలకున్‌; ఎట్టున్‌= ఎట్లా అయినా; కడంగి= పూని; 


ధర్మ తనయుతోన్‌= ధర్మరాజుతో; అని+చేయక తక్కవు= యుద్దం చేయకుండా ఉండవు- యుద్దం చేసి తీరుతావు; 
అనుమానము= సందేహం; పాయన్‌= పోయేటట్టు; అతనిని= ఆ కర్టుడినీ; నన్నున్‌; చూడుము. 


తాత్సర్యం: అని భీష్ము డింకా ఇట్లా అన్నాడు: 'నీవు అతడి మాటలను పట్టుకుని” అతడి 'భరోసా' చూచుకొని 
ధర్మరాజుతో ఎట్లాగూ యుద్దం చేసితీరుతావు. నీ అనుమానం తీరేటట్టు అప్పుడు అతడినీ నన్నూ చూద్దువుగాని- 
(మా ఇద్దరి పరాక్రమాల తారతమ్యం నీకప్పుడు నిస్సందేహంగా బోధపడుతుందని భావం.) 


వ. ఏను బాహ్లిక ద్రోణ ప్రముఖులు గనుంగొనుచుండ. బ్రతివీరుల ననేక సహస్రంబుల సమయించెద( బిదప 

రాధేయు రణంబునుం జూచెదవుగాక!' యనిన విని దుర్యోధనుండు కర్ణ పక్షపాతియు, నవినీతుండు నగుటం 

జేసి సహింపక పితామహుతో నిట్లనియె: 293 
ప్రతిపదార్థం: ఏను= నేను; బాహ్లిక (ద్రోణ ప్రముఖులు= బాహ్లికుడూ, (ద్రోణుడూ మొదలగువారు; కనుంగొనుచున్‌+ఉండన్‌= 
చూస్తూండగా; ప్రతివీరులన్‌+అనేక సహ(స్రంబులన్‌= పెక్కువేలమంది శత్రువీరులను; సమయించెదన్‌= చంపుతాను; పిదపన్‌= 
తరువాత; రాధేయు రణంబునున్‌= కర్గుడి యుద్దం కూడా; చూచెదవు+కాక= చూద్దువులే; అనినన్‌; విని; దుర్యోధనుండు; 
కర్ణ పక్షపాతియున్‌= కర్గుడి మీద పక్షపాతం కలవాడూ; అవినీతుండున్‌= అవినయపరుడూ; అగుటన్‌+చేసి= కావడంచేత; 
సహింపక= ఓర్వక; పితామహుతోన్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నేను బాహ్లికుడూ, ద్రోణుడూ మొదలైనవారు చూస్తుండగా పెక్కువేల మంది శత్రువీరులను చంపుతాను. 
తరువాత కర్షుడి యుద్దనైపుణ్యం కూడా చూద్దువుగాని” అనగా విని దుర్యోధనుడు కర్షుడి మీద పక్షపాతం 
కలవాడూ, అవినయపరుడూ కావటంచేత ఓర్వక భీష్ముడితో ఇట్లా అన్నాడు: 


ఉద్యోగపర్వము ల ద్వితీయాశ్వాసము 281 


చ. 'ఎటింగి యెటింగి యొండె, మది నేది యెబుంగక యొండె నెప్తు నం 
దటి విన 'బాండునందనులు దర్పితులై యని గెల్తు' రంద్రు; ముం 
దటి నిను బాహ్లికున్‌ గురుని దక్కటివారిని నమ్మి యేను నే 
డె నని సేయయూనితి6; గడింది మగంటిమి తోడు సాలదే? 294 


ప్రతిపదార్థం: ఎజింగి+ఎజీంగి+ఒండెన్‌= తెలిసి తెలిసో; మదిన్‌= మనస్సులో; ఏది+ఎణుంగక+ఒండెన్‌= ఏమీ తెలియకో; 
ఎవ్లున్‌= ఎప్పుడూ; అందణున్‌= అందరూ; వినన్‌= వినేటట్టు; పాండునందనులు= పాండవులు; దర్పితులు+ఐ= గర్వించినవారయి; 
అనిన్‌= యుద్దంలో; గెల్తురు= గెలుస్తారు; అండ్రు= అంటారు; ముందజన్‌= మొదట; నినున్‌= నిన్నూ; బాహ్లికున్‌; గురునిన్‌= 
ద్రోణుణ్లీ: తక్కటివారిని= తక్కినవాళ్ళనూ; నమ్మి; ఏను; ఏడ్పెజన్‌= విజృంభణంతో; అని+చేయన్‌+పూనితిన్‌= యుద్దం 
చేయటానికి సిద్దపడ్డాను; కడింది మగంటిమి తోడు= అధికమైన పరాక్రమం యొక్క సాయం; చాలదే?= సరిపోదా? 


తాత్పర్యం: తెలిసో తెలియకో అందరూ “పాండవులు పరాక్రమ గర్వంతో యుద్దంలో గెలుస్తారని అంటారు. 
మొదట నిన్నూ, బాహ్హికుడినీ, ద్రోణుడిని, తక్కినవాళ్ళనీ నమ్ముకొని విజృంభించి యుద్దం చేయడానికి సిద్దపడ్డాను. 

లా ఠా ఠా యి 
నా అధికమైన పరాక్రమం తోడ్పాటు సరిపోదా? 


ఉ.  కర్గు(డు దుస్పసేనుండును గల్గంగ నా కొరులేల? సద్ధటా 
కీర్ణ విరోధి సైన్యముల గెల్వంగం జాలుదు మేమ; మాకు నీ 
యర్హవ వేష్టిత క్షితి యనర్గళ విక్రమ మొప్పదక్కు; మా 
నిర్ణయ మెల్ల నిట్టి; దవినీతియొ నీతియొ చూడుమీ తుదిన్‌.' 295 


ప్రతిపదార్థం: కర్టుండును; దుస్ససేనుండును= దుశ్శాసనుడూ; కల్గంగన్‌= ఉండగా; నాకున్‌; ఒరులు+ఏల= ఇతరు లెందుకు; 

ఏము+అ= మేమే; సత్‌+భట+విరోధి సైన్యములన్‌= గొప్ప వీరులతో గూడిన శత్రు సేనలను; గెల్వంగన్‌+చాలుదుము; 

గెలవగలం; మాకున్‌; అనగ్గళ విక్రమము+ఒప్పన్‌= అడ్ల్డులేని పరా(క్రమం ఒప్పుగా; ఈ అర్లవ వేష్టిత క్షితి= ఈ సముద్ర 
రి య లం య a 

పరివృతమైన భూమి; దక్కున్‌= లభిస్తుంది; మా నిర్లయము+ఎల్లన్‌= మా నిశ్చయమంతా; ఇట్టిది; అవినీతియొ; నీతియొ; 

తుదిన్‌= చివర; చూడుమీ. 


తాత్పర్యం: కర్షుడూ, దుశ్శ్ళాసనుడూ ఉండగా నాకు ఇతరులెందుకు? మంచి వీరులతో వ్యాపించిన శృత్రుసేనలను 
మేమే గెలవగలం. ఈ సముద్ర పరీత భూమి అడ్డులేని పరాక్రమం ఒప్పగా మాకు దక్కుతుంది. ఇదీ మా 
నిశ్చయం. అవినీతో, నీతో చివరకు చూడుము”. 


క. అను పలుకులకు విషాదము । దనుక(గ ధృతరాష్ట్రవిభుండు దననందను నే 
మనియుం బలుకంగంజాలక । వెనుంబాటున నిట్టులనియె విదురునితోడన్‌. 296 


ప్రతిపదార్థం: అను పలుకులకున్‌= దుర్యోధను డన్న ఆ మాటలకు; విషాదము= విచారం; తనుకంగన్‌= కలుగగా; ధృతరాష్ట్ర 
విభుండు= ధృతరాష్ట్ర మహారాజు; తన నందనున్‌= తన కొడుకును; ఏమి+అనియున్‌+పలుకంగన్‌+చాలక= ఏమీ అనలేక; 
వెనుంబాటునన్‌= విచారంతో; విదురునితోడన్‌; ఇట్టులు+అనియెన్‌. 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దుర్యోధనుడి మాటలకు దుఃఖం కలుగగా, ధృతరాష్ట్ర మహారాజు తన కొడుకును ఏమీ అనలేక 
విచారంతో విదురుడితో ఇట్టా అన్నాడు: 


తే. 'మృత్యుపాశోపహతుండయ్యె మీందు లేక | సూతనందనుతో(గూడి నా తనూజు 
డకట! నాశంబు( బొందువాండయ్యె; మనకు । నింకం జేయంగ నగుపని యెద్ది చెపుమ?' 297 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; నా తనూజుండు= నా కొడుకు; మీదు లేక= పైని లేక - తనకంటె అధికుడు లేక; సూత 
నందనుతోన్‌= కర్గుడితో; కూడి= కలిసి; మృత్యుపాశ+ఉపహతు(డు+అయ్యెన్‌= మృత్యుపాశాలచేత కొట్టబడినవాడు అయ్యాడు; 
నాశంబున్‌+పొందువాండు+అయ్యెన్‌= నశిస్తున్నాడు; మనకున్‌; ఇంకన్‌; చేయంగన్‌+అగు పని= చేయదగినపని; ఎద్ది= ఏది; 
చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: 'అయ్యో! నా కొడుకు పైనెవడూ లేక కర్షుడితో కలిసి మృత్యుపాశాలలో చిక్కుకున్నాడు. నశిస్తున్నాడు. 
ఇంక మనకు చేయదగిం దేదో చెప్పుము.” 


వ. అనిన విని విదురుం డతని కిట్లను: 'మనవారలు మున్న దుర్ణలులు. తమలోనం బెనంకువలయి విరస 
వచనంబు లాడుచు నింతలు పుట్టించుట యది యర్దునునకు( గార్యసాధనం బింతియకాక యే 
మనువారము? వారలు బంధుమిత్ర సహాయులుం దారును నొక్క తలంపువారలయి యున్నవారు. వలవని 
యీ వెంగలి మాటలు విడిచి పాండవులం బిలువం బనిచి తగవు నడపుటదక్క మనకు జేయందగుపని 
వేటొండు గలుగునే? యని చెప్పిన, ధృతరాష్తుండు సంజయు చెప్పిన కార్యవచనంబులు కొటింత 
వినంగలవా(డై యతని దిక్కు మొగంబు సేసి. 298 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; విదురుండు; అతనికిన్‌; ఇట్లు+అనున్‌; మనవారలు; మున్ను+అ= ముందే; దుర్భలులు= 
బలహీనులు; తమలోనన్‌; పెనంకువలు+అయి= కలహాలయి; విరస వచనంబులు+ఆడుచున్‌= దుర్భాషలాడుతూ; ఇంతలు 
పుట్టించుట= ఇంతా కలిగించడం; అది అర్జునునకున్‌; కార్యసాధనంబు= ప్రయోజనాన్ని సాధించిపెట్టేది; ఇంతియకాక 
ఏమి+అనువారము?= ఇంతేతప్ప ఏమంటాం?; వారలు= పాండవులు; బంధు మిత్ర సహాయులున్‌+తారునున్‌= చుట్టాలూ, 
స్నేహితులూ, తోడువచ్చినవాళ్ళూ; ఒక్క తలంపు వారలు+అయి+ఉన్నవారు= ఏకాభిప్రాయులై ఉన్నారు; వలవని+ఈ వెంగలి 
మాటలు= పనికిరాని ఈ పిచ్చిమాటలు; విడిచి; పాండవులన్‌; పిలువన్‌+పనిచి= పిలిపించి; తగవు నడపుట+తక్కన్‌= న్యాయం 
చేయటం తప్ప; మనకున్‌+చేయన్‌+తగు పని= మనం చేయదగినపని; వేణు+ఒండు+కలుగునే?= ఇంకోటి ఉంటుందా?; 
అని, చెప్పినన్‌; ధృతరాష్టుండు; సంజయు చెప్పిన= సంజయుడు చెప్పిన; కార్య వచనంబుల కొజణంత= రాయబారపు మాటల 
శేషం; వినంగలవా(డు+ఐ= వినగోరినవాడై; అతని దిక్కు= అతడి వైపు; మొగంబు+చేసి= తిరిగి. 


తాత్సర్యం: అనగా విని విదురుడు అతడితో ఇట్లా అన్నాడు: “మనవాళ్ళు అసలే బలహీనులు. తమలో తాము 
పోట్టాడుకొంటూ దుర్భాషలాడుకుంటూ ఇట్లా ఉండటం అది అర్జునుడికి లాభం. ఇంతేతప్ప ఏమంటాం? పాండవులు 
ఏకాభిప్రాయులై ఉన్నారు. పనికిమాలిన ఈ పిచ్చిమాటలు కట్టిపెట్టి పాండవులను పిలిపించి న్యాయం చేయటం 
తప్ప మనం చేయవలసింది ఇంకోటి లేదు” అని చెప్పగా, ధృతర్మాష్టుడు సంజయుడు చెప్పిన రాయబారపు మాటల 
శీషం వినగోరి అతడివైపు చూచి. 


ఉద్యోగపర్వము = ద్వితీయాశ్వాసము 283 


క “మును వరుసతోడ( దన తల(। చిన యన్నియు నీవు వినగ జెప్పి తగవుమై 
నిను వీడుకొల్పునెడ, న । ర్టును( దేమని నిశ్చయించె. జూతము చెపుమా!' 299 


ప్రతిపదార్థం: మును= ముందు; వరుసతోడన్‌= |క్రమంతో; తన తల(చిన+అన్నియున్‌= తన మనస్సులో ఉన్నవన్నీ; నీవు; 
వినగన్‌+చెప్పి; తగవుమైన్‌= సముచితంగా; నినున్‌; వీడుకొల్పు+ఎడన్‌= పంపించేటప్పుడు; అర్జ్హునుండు; ఏమి+అని; నిశ్చయించెన్‌= 
నిర్ణయించాడో; చెపుమా= చెప్పుమా; చూతము= చూద్దాం. 


తాత్సర్యం: 'ముందు తన మనస్సులో ఉన్నవన్నీ క్రమంగా నీవు వినేటట్టు చెప్పి, సముచితంగా నిన్ను పంపించేటప్పుడు 
అర్జునుడు తుదినిర్ణయంగా ఏమన్నాడో చెప్పుము చూద్దాము.” 


క. అని యడిగిన సంజయు. డి । ట్లను. 'దుది( బార్జుండు నిశ్చయము సేసి సుయో 
ధనుతో నిందలి పెద్దలు । వినగా ననుమన్నపలుకు వినుము నరేంద్రా!' 300 


ప్రతిపదార్థం: అని; అడిగినన్‌; సంజయుడు; ఇట్టు+అనున్‌; నర+ఇం(ద్రా!= రాజా! పార్టుండు= అర్జునుడు; తుదిన్‌= 
చివరగా; నిశ్చయము+చేసి= నిర్ణయించి; సుయోధనుతోన్‌; ఇందలి పెద్దలు; వినంగాన్‌; అనుము+అన్న పలుకు= చెప్పుమన్న 
మాట; వినుము. 


తాత్పర్యం: అని ధృతర్మాష్టుడు డడుగగా సంజయుడు అతడితో ఇట్టా అన్నాడు: 'మహారాజా! అర్జునుడు చివరగా 
నిర్ణయించి దుర్యోధనుడితో ఇందలి పెద్దలు వింటూండగా చెప్ప్తుమన్న పలుకులు చెపుతా వినుము.” 


మ.  'కురువంశోత్తము(డైన ధర్మజుండు 'నాకుం దండ్రిపా లీందగున్‌ 
ధరలో సా' మని తాన పల్క వినియున్‌ దర్పంబుమై నీక త 
క్కిరయేనిం, జటు లాస్మదీయ విశిఖాగ్నిజ్వాలలం దాహుతుల్‌ 
వరుసం బెట్టుదు ధార్తరాష్ట్రతతి నైశ్వర్యం బవార్యంబుగన్‌.' 301 


ప్రతిపదార్థం: కురు వంశ+ఉత్తము(డు+ఐన ధర్మజుండు= కురు వంశశ్రేష్టుడైన ధర్మరాజు; నాకున్‌; తండ్రిపాలు= తండ్రివాటా; 
ధరలోన్‌ సాము= భూమిలో సగం; ఈన్‌+తగున్‌= ఈయదగును; అని; తాను+అ= తానే స్వయంగా; పల్కన్‌= చెప్పగా; 
వినియున్‌; దర్పంబు+మైన్‌= గర్వంతో; ఈక తక్కిరి+అ+ఏనిన్‌= ఇయ్యకపోయారో, ధార్తరాష్ట్ర తతిన్‌= ధృతరాష్ట్ర పుత్రుల 
సమూహాన్ని; వరుసన్‌= వరసగా ఒక్కొక్కడినే; ఐశ్వర్యంబు= సంపద, రాజ్యభాగం; అవార్యంబుగన్‌= తప్పనిసరి అయ్యేటట్టు; 
చటుల+అస్మదీయ విశిఖ+అగ్ని జ్యాలల+అందున్‌= చలించే నా బాణాలనే అగ్నిజ్వాలలలో; ఆహుతుల్‌ పెట్టుదున్‌= వేలుస్తాను- 
హోమం చేస్తాను. 


తాత్పర్యం: “కురువంశ (శ్రేష్టుడైన ధర్మరాజు స్వయంగా- 'మా తండ్రి వాటా భూమిలో సగం నాకివ్వదగు'నని 
అంటే, వినీ, గర్వంతో ఇయ్యకపోయారో, ధృతరాష్ట్ర పుత్రుల సమూహాన్ని వరసగా, మాకు రాజ్యభాగం తప్పనిసరి 
అయ్యేటట్టు, నా చంచలమైన బాణాలనే అగ్ని జ్వాలలో వేలుస్తాను.” 


విశేషం: విశిఖాగ్నిజ్యాలలు - విశిఖాలనే అగ్నిజ్యాలలు - రూపకాలంకారం. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి, కౌగిలించుకొని భూషణాంబరాది కమనీయ వస్తువు లొసంగిన, నేనునుం బాండవులను 
వాసుదేవుని సవినయంబున వీడ్కొని యింతవట్టును దేవరకు నెటింగింప వేగంబ వచ్చితి” ననిన నమ్మాటలు 
దుర్యోధనుం డాదరింపక పెడచెవులంబెట్టె; ధృతరాషుండును టిచ్చవడి యూరకుండె; నప్పు డయ్యిరువురపాలను 
సంజయుం డొక్కరుండుదక్క నయ్యాస్థానంబున నున్న సమస్త జనంబులును దిగ్గన లేచి తమతమ 
నివాసంబులకుం బోయిరి; తదనంతరంబ. 302 

ప్రతిపదార్థం: అని; పలికి; కౌగిలించుకొని; భూషణ+అంబర+ఆది కమనీయ వస్తువులు= అలంకారాలూ, వస్తాలూ 

మొదలగు కోరదగిన వస్తువులు; ఒసంగినన్‌= ఇయ్యగా; ఏనునున్‌= నేనుకూడా; పాండవులను; వాసుదేవునిన్‌= కృష్ణుడినీ; 
సవినయంబునన్‌= అడకువతో; వీడ్కొని= విడిచి; ఇంతవట్టును= ఇంతవరకూ; దేవరకున్‌= తమకు; ఎజింగింపన్‌= తెలపటానికి; 
వేగంబు+అ= వేగమే; వచ్చితిన్‌; అనినన్‌; ఆ+మాటలు; దుర్యోధనుండు; ఆదరింపక= మన్నించక; పెడచెవులన్‌+పెట్టెన్‌= 
వినిపించుకొనలేదు; ధృతర్మాష్టుండును; జచ్చవడి= నిశ్ళేష్టుడై; ఊరక+ఉండెన్‌; అప్పుడు; ఆ+ఇరువుర పాలను= ఆ ఇద్దరి 
దగ్గరా; సంజయుండు; ఒక్కరుండు+తక్కన్‌= ఒక్కడు తప్పు; ఆ+ఆస్టానంబునన్‌; ఉన్న; సమస్త జనంబులను= ఎల్లజనులూ; 

దిగ్గనన్‌+లేచి= వెంటనే లేచి; తమ తమ నివాసంబులకున్‌= తమ తమ ఇండ్లకు; పోయిరి; తద్‌+అనంతరంబు+అ= ఆ 

తరువాత. 


తాత్పర్యం: అని పలికి కౌగిలించుకొని అలంకారాలూ, వ(స్తాలూ మొదలైన వస్తువు లియ్యగా నేనూ పాండవులనూ 
కృష్ణుడినీ వీడి ఇంతవరకూ తమకు తెలపటానికి వేగమే వచ్చాను” అనగా ఆ మాటలు దుర్యోధనుడు మన్నించక 
వినిపించుకొనలేదు. ధృతరాష్టుడునూ నిశ్చేష్టుడై ఊరుకున్నాడు. అప్పుడు ఆ ఇద్దరి దగ్గరా సంజయుడు ఒక్కడు 
తప్ప ఆ ఆస్థానంలో ఉన్నవాళ్ళందరూ వెంటనే లేచి తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ తరువాత (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. తనుజవశవర్తి యగు న । మ్మనుజేంద్రుండు దన సుతుండు మర్చింపంగ నో 
పునొ యని. బాండుతనూజుల? । నను మతి సంజయునితోడ నాడె దురాశన్‌. 303 
ప్రతిపదార్థం: తనుజ వశవర్తి+అగు+ఆ+మనుజ+ఇంద్రుండు= కొడుకునకు అధీనుడై మెలగే ఆ రాజు - ధృతరాషుడు; 


తన సుతుండు= తన కొడుకు; అనిన్‌= యుద్దంలో; పాండు తనూజులన్‌= పాండవులను; మర్దింప(గన్‌+ఓపునొ= చంపగలడా; 
అను మతిన్‌= అనే తలపుతో; సంజయునితోడన్‌; దురాశన్‌= దురాశతో; ఆడెన్‌= పలికాడు. 


తాత్సర్యం: కొడుకునకు అధీనుడై మెలగే ఆ ధృతరాష్ట్ర మహారాజు, తన కొడుకు పాండవులను యుద్దంలో 
చంపగలడా? అనే తలపుతో సంజయుడితో దురాశతో ఇట్లా అన్నాడు: 


సీ, “ఈరెండు వీళుల తారతమ్యంబులు । నెటు(గుదు; పోరైన నెవ్వ రోర్తు 
రిది నిశ్చయింతమే? యెందు నుపాయంబు( । బౌరుషంబును గలవారు గలరు? 
సూతము చెపు' మన్న సూతనందను(డు 'న । నృడిగెద వే నొంటి యడుగవలదు; 
మీ యయ్య సాత్యవతేయు( డీయెడకు వేం | చేయునట్లుగ భక్తి జేసి తలంపు; 


తే. పిలువ(బంపు గాంధారి; వారలు వినీతి । రతులు, నిశ్చయవిదులు, ధర్మజ్ఞ చిత్తు; 
లుల్లమున నీ కసూయాదు లొదవెనేని । పూని మాన్వంగ నేర్తురు మానవేంద్ర!' 304 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 285 
ప్రతిపదార్థం: ఈ రెండు వీళుల తారతమ్యంబులున్‌= ఈ రెండు సేనల తరతమ భావాలూ; ఎణు(గుదువు; పోరు+ఐనన్‌= 
యుద్దం వస్తే; ఎవ్వరు+ఓర్తురు?= ఎవరు గెలుస్తారు?; ఇది నిశ్చయింతమే?= ఇది నిర్లయిద్దామా?; ఎందున్‌= ఏ సేనలో; 
ఉపాయంబున్‌; పౌరుషంబుమ; కలవారు= కలరు?; చూతము; చెపుము; అన్నన్‌; సూతనందను(డు= సంజయుడు; మానవ+ 
ఇం(ద్ర!= రాజా!; నన్నున్‌ అడిగెదవు+ఏన్‌= అడిగితే; ఒంటి+అడుగన్‌ వలదు= ఒంటరిపాటున అడగవద్దు; మీ+అయ్య= మీ 
తండ్రి; సాత్యవతేయు(డు= వ్యాసుడు; ఈ+ఎడకున్‌= ఇక్కడికి; వేంచేయునట్టుగన్‌= విచ్చేసేటట్టు; భక్తిన్‌+చేసి తలయుము= 
భక్తితో ధ్యానించుము; గాంధారిన్‌; పిలువన్‌+పంపుము= పిలిపించుము; వారలు; వినీతిపరులు= మర్యాదస్థులు; నిశ్చయవిదులు= 
నిర్ణయం తెలిసినవారు; ధర్మజ్ఞచిత్తులు= ధర్మం తెలిసిన మనస్సు కలవారు; నీకున్‌; ఉల్లమునన్‌= మనస్సులో; అసూయా+ 
ఆదులు= ఈర్ష్య మొదలైనవి; ఒదవెన్‌+ఏనిన్‌= కలిగినట్టయితే; పూని= పూనిక వహించి; మాన్సంగన్‌+నేర్తురు= పోగొట్టగలరు. 


తాత్పర్యం: “ఈ రెండు సైన్యాలలోనూ గల తరతమ భావాలను నీ వెరుగుదువు. యుద్దం వస్తే ఎవరు గెలుస్తారో 
నిశ్చయిద్దామా? ఏ సైన్యంలో ఉపాయమూ, పౌరుషమూ కలవాళ్ళు ఉన్నారు? చూద్దాం చెప్పుము” అనగా, సంజయుడు 
'రాజా! నన్నడిగే మాటుంటే ఒంటరిగా అడగవద్దు. మీ తండ్రి వ్యాసుడు ఇక్కడికి విచ్చేసేటట్లు ఆయనను భక్తితో 
ధ్యానించుము. గాంధారిని పిలిపించుము. వాళ్ళు మర్యాదస్థులు, నిర్మయం తెలిసినవాళ్ళు. ధర్మం తెలిసిన మనస్సు 
కలవాళ్ళు. నీకు మనస్సులో అసూయ మొదలైనవి కలిగితే వాటిని పోగొట్టగలవాళ్ళు.” 


కృష్ణద్రైసాయను(డు ధృతరాష్ట్రుని యొద్దకు వచ్చుట (సం. 5-65-8) 

వ. అనిన విని యంబికానందనుం 'డట్లకాక'యని యొక కంచుకిం బిలిచి వానిం బుచ్చి గాంధారి రావించి, సద్ధక్తి 
తాత్పర్యంబున( గృష్టద్వైపాయన మహామునిం దలంచిన, దివ్యబోధ మహనీయుండైన యమ్మహాత్ముండు 
విజయం చేయుటకు, నందటు దండ ప్రణామంబులు సేసి సమున్నతాసనంబున నునిచి, యర్హ్యపాద్యాది 
విధులం బూజించియున్న సమయంబున ధృతరాష్తుండు విన్నపంబు సేయక మున్న యమ్మహాపురుషుండు 
ధృతరాష్ట్ర సంజయుల చిత్తవృత్తులు దాన యెటింగినవాండగుటం జేసి, సంజయువలన( బ్రసన్న దృష్టి 
నవలోకించి యతని కిట్లనియె: 305 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; అంబికా నందనుండు= ధృతరాష్టుడు; అట్టు+అ కాక= అట్లాగే; అని; ఒక కంచుకిన్‌+పిలిచి= 
ఒక రాజాంతఃపురాధికారిని పిలిచి; వానిన్‌; పుచ్చి= పంపి; గాంధారిన్‌; రావించి= రప్పించి; సత్‌+భక్తి తాత్సర్యంబునన్‌= సద్భక్తి 
తత్సరత్వంతో; కృష్ణద్వైపాయన మహామునిన్‌= వ్యాసమహర్షిని; తలంచినన్‌= ధ్యానించగా; దివ్య బోధ మహనీయుండు+ఐన+ 
ఆ+మహాత్ముండు= దివ్యజ్ఞానం చేత పూజనీయుడైన ఆ మహానుభావుడు; విజయం చేయుటయున్‌= విచ్చేయగా; అందజున్‌; 
దండ (ప్రణామంబులు+చేసి= సాష్టాంగ నమస్కారాలు చేసి; సమున్నత+ఆసనంబునన్‌= ఎత్తయిన పీఠంపై; ఉనిచి= 
కూర్చుండపెట్టి; అర్హ్య పాద్య+ఆది విధులన్‌= పూజాద్రవ్యాలూ, పాదజలమూ మొదలైన సత్కారాలతో; పూజించి+ఉన్న 
సమయంబునన్‌= పూజించి ఉన్నప్పుడు; ధృతర్మాష్షుండు; విన్నపంబు+చేయక మున్ను+అ= మనవి చేయకముందే; 
ఆ+మహాపురుషుండు= ఆ మహాత్ముడు; ధృతరాష్ట్ర సంజయుల చిత్తవృత్తులు= ధృతరాష్ట్ర సంజయుల మనోగతాలు; 
తాను+అ= తానే; ఎజీంగిన వాడు+అగుటన్‌+చేసి= తెలిసినవాడవటంచేత; సంజయువలనన్‌= సంజయుడికేసి; ప్రసన్నదృష్టిన్‌= 
అనుగ్రహంకల చూపుతో; అవలోకించి= చూచి; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అట్టా సంజయుడనగా విని ధృతరా|ష్టుడు “అలాగే' అని ఒక కంచుకిని పిలిచి అతడిని పంపి 
గాంధారిని రప్పించి, భక్తిపారవశ్యంతో వ్యాస మహర్షిని ధ్యానించగా, దివ్యజ్ఞాన మహనీయుడైన ఆ మహానుభావుడు 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


విచ్చేశాడు. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసి ఉన్నతమైన పీఠంపై ఆసీనుడిని చేసి అర్థ్యం పాద్యం మొదలైన 
సత్కారాలతో పూజించి ఉన్నప్పుడు, ధృతర్మాష్టుడు మనవి చేయకుండానే, ఆ మహాత్ముడు ధృతరాష్ట్ర సంజయుల 
మనోగతాలు తెలిసినవాడవటం చేత, సంజయుడికేసి అనుగ్రహంతో కూడిన దృష్టితో చూచి, అతడితో ఇట్టా 
అన్నాడు: 
క. “నీవు సమస్తము నెజుంగుదు । గావున నీ కూరకుండంగా€ దగదు; ధరి 

త్రీ వల్లభు( డడిగిన పని । యీ విధమని తెలియంబలుకు మేను వినంగన్‌.’ 306 


ప్రతిపదార్థం: నీవు; సమస్తమున్‌+ఎణు(గుదువు+కావునన్‌= అంతా ఎరుగుదువు కాబట్టి; నీకున్‌+ఊరక+ఉండయగాన్‌+తగదు= 
నీవు ఊరుకొనగూడదు, ధరిత్రీ వల్లభుండు= రాజు- ధృతరాష్ట్రుడు; అడిగిన పని; ఈ విధము+అని= ఇదీ అని; ఏను 
వినంగన్‌= నేను వినేటట్టు; తెలియన్‌+పలుకుము= స్పష్టంగా చెప్పుము. 


తాత్సర్యం: 'నీకు అన్నీ తెలుసు కాబట్టి నీవు ఊరుకొనగూడదు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను 
వినేటట్లు స్పష్టంగా చెప్పుము.” 
వ. అనిన( బ్రసాదం బని సంజయుండు ధృతరాష్తున కిట్లనియె: 307 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; (ప్రసాదంబు+అని= సంతోషం అని; సంజయుండు; ధృతర్మాష్టునకున్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అని వ్యాసుడు అనగానే 'సంతోషరి అని సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


క. “ఆ సేనకు నీ సేనకు | వాసి యడిగె దీవు నన్ను వసుదేవసుతుం 
డా సేనం గలండు; తత్సము । నీ సేనం జూపుమా నరేశ్వర! నాకున్‌. 308 


ప్రతిపదార్థం: నర+ఈళశ్యర!= రాజా, ధృతరా(ష్టా!; ఈవు= నీవు; నన్నున్‌; ఆ సేనకున్‌= ఆ (పాండవుల) సేనకూ; ఈ 
సేనకున్‌= ఈ (కౌరవుల) సేనకూ; వాసి= తారతమ్యం; అడిగెదవు; ఆ సేనన్‌= పాండవుల సేనలో; వసుదేవ సుతుండు= 
కృష్ణుడు; కలండు= ఉన్నాడు; ఈ సేనన్‌= కౌరవుల సేనలో; తద్‌+సమున్‌= అతడితో సమానుడిని; నాకున్‌; చూపుమా= 
చూపించుము. 


తాత్పర్యం: 'ధృతరా|ష్టా! నీవు నన్ను పాండవుల సేనకూ, కౌరవుల సేనకూ తారతమ్యం అడిగావు. పాండవుల 
సేనలో కృష్ణు డున్నాడు. ఈ కారవసేనలో అతడితో సమానుడిని నాకు చూపించుము. 


వ. వాసుదేవుం డెట్టివా డని యడిగెదేనిం జెప్పెద. 309 


ప్రతిపదార్థం: వాసుదేవుండు= కృష్ణుడు; ఎట్టివాండు+అని= ఎటువంటివాడు అని; అడిగెదు (దవు)+ఏనిన్‌= అడిగితే; చెప్పెదన్‌. 


తాత్సర్యం: కృష్ణుడు ఎట్టాంటివాడని అడిగితే, చెప్పుతాను వినుము. 


ఉద్యోగపర్వము అ ద్వితీయాశ్వాసము 287 


చ. జగముల నన్నిటిం దనవశంబుగ. జేసినవీరు, భంగమున్‌, 
బగయు లలాట లోచనుండు వాపంగ బేర్దినయట్టి బాణు, నొ 
క్క గడియలోన గర్వ మడంగం బరిమార్దె; సురేంద్ర కల్పకం 
బు గరములీలC దెచ్చె; హరి భూరి పరాక్రమ మప్రసిద్ధమే! 310 


ప్రతిపదార్థం: జగములన్‌+అన్నిటిన్‌= లోకాల నన్నింటినీ; తన వశంబుగన్‌+చేసిన వీరున్‌= తనకు లోబడేటట్టు చేసికొన్న 
వీరుడిని; భంగమున్‌= అవమానమూ; పగయున్‌= శత్రుత్వమూ; లలాట లోచనుండు= నుదుట కన్నుకలవాడు- శివుడు; 
పాపంగన్‌= లేకుండా చేయగా; పేర్చిన+అట్టి= విజృంభించినట్టి; బాణున్‌= బాణుడిని; ఒక్క గడియలోన్‌+అ= ఒక గడియ 
కాలంలోనే; గర్వము+అడంగన్‌= గర్వం నశించిపోయేటట్టు; పరిమార్చెన్‌= సంహరించాడు; సుర+ఇంద్ర కల్పకంబు= దేవేంద్రుడి 
కల్పవృక్షం- పారిజాతం; కరము లీలన్‌= మిక్కిలి విలాసంతో- అనాయాసంగా; తెచ్చెన్‌; హరి భూరి పరాక్రమము= కృష్ణుడి 
మహాపరాక్రమం; అ్రసిద్దమే?= ప్రసిద్ధమైనది కాదా? (అందరికీ తెలిసిందే కదా!) 


తాత్పర్యం: లోకాల నన్నింటినీ తనకు అధీనాలుగా చేసికొన్న వీరుడూ, అవమానమూ, శత్రుత్వమూ ముక్కంటి 
పోగొట్టగా విజ్బంభించినవాడూ అయిన బాణుడిని ఒక గడియ కాలంలోనే గర్వం నశించేటట్టు వధించాడు. 
దేవేంద్రుడి పారిజాత వృక్షాన్ని అవలీలగా తీసికొనివచ్చాడు. కృష్ణుడి మహాపరాక్రమం సుప్రసిద్దమే కదా! 


విశేషం: బాణుడు - బాణాసురుడు బలి కొడుకు. ఇతడు ఈశ్వరుడిని గురించి తపస్సు చేసి మూడు లోకాలలోనూ తన 
కెదురు లేకుండా వరం పొందుతాడు. ఇతని కూతురు ఉష. ఈమె కలలో చూచిన అనిరుద్దుడిని ప్రేమించి తన చెలికత్తె 
సాయంతో అతణ్ణి తన అంతఃపురానికి రప్పించుకొంటుంది. అతనితో సంగమించటం వలన ఆమె గర్భవతి అవుతుంది. 
ఈ సంగతి బాణుడు తెలిసికొని అనిరుద్దుడి తాతయైన కృష్ణుడితో యుద్దం చేస్తాడు. కృష్ణుడు బాణుడి వేయి బాహువులను 
నరుకుతాడు. బాణుడు ఓడిపోయి ఉషానిరుద్దులకు వివాహం జరిపిస్తాడు. 'సురేంద్ర కల్పకంబు గరము లీల దెచ్చె' - 
కృష్ణుడు సత్యభామ కోరికపై ఇంద్రుడి మీదికి దండెత్తిపోయి అతడి నందనవనంలోని పారిజాత వృక్షాన్ని భూమికి తెచ్చి 
సత్యభామ పెరట్లో నాటుతాడు. 


ఆ. అధిక దుష్కరంబులైన కార్యంబులు । క్రీడవోలెంేయు. గేశవుండు; 
విను మతండు పార్టు నెనసి యేకార్డు(డై । యుండు బూర్వ భవ సఖుండు గాన. 311 
ప్రతిపదార్థం: కేశవుండు= కృష్ణుడు; అధిక దుష్కరంబులు+ఐన కార్యంబులు= మిక్కిలి కష్టములైన పనులు; |క్రీడ+పోలెన్‌+ 


చేయున్‌= ఆటవలె చేస్తాడు; వినుము; అతండు; పూర్వభవ సఖుండు+కానన్‌= పూర్వజన్మలో మిత్రుడు కాబట్టి, పార్టున్‌= 
అర్జునుడిని; ఎనసి= కూడి; ఏక+అర్జుండు+ఐ+ఉండున్‌= ఒకే ప్రయోజనం కలవాడై ఉంటాడు. 


తాత్పర్యం: ధృతర్నాష్టా! విను. కృష్ణుడు మిక్కిలి కష్టములైన పనులు ఒక ఆటవలె అవలీలగా చేస్తాడు. అంతేకాక 
అతడు పూర్వజన్మలో అర్జునుడికి స్నేహితుడు కాబట్టి, అర్జునుడితోకూడి ఒకే ప్రయోజనం కలిగి ఉంటాడు. 


ఆ. అటి వాసుదేవుని చక్రంబు నిజమాయాబలంబున. బాండవుల సర్వ సమర సాధనంబుల యందును 
సూక్షరూపవ్యాపియై నిలిచి వారికి విజయం బొసంగుచుండు' నని చెప్పి, మటియు నిట్లనియె: 312 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టి వాసుదేవుని చక్రంబు= అటువంటి కృష్ణుని చక్రాయుధం (సుదర్శనం); నిజ మాయా బలంబునన్‌= 
తనదైన మాయయొక్క శక్తిచేత; పాండవుల సర్వ సమర సాధనంబుల అందును= పాండవుల యుద్ద పరికరాలన్నిటిలోనూ; 
సూక్ష్మ రూప వ్యాపి+ఐ= సూక్ష్మరూపంతో వ్యాపించినదై; నిలిచి; వారికిన్‌; విజయంబు; ఒసంగుచున్‌+ఉండున్‌= కూరుస్తూంటుంది; 
అని; చెప్పి; మజియున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అటువంటి కృష్ణుని సుదర్శనం తన మాయా బలంతో పాండవుల యుద్దోపకరణాలన్నిటియందూ 
సూక్ష్మరూపంతో వ్యాపించి, వారికి విజయం చేకూరుస్తుంది” అని చెప్పి, ఇంకా ఇట్లా అన్నాడు: 
క. “పలుమటు( బాండు తనూజుల । కొలంది వితర్కించెదవు; నిగూఢం బదియుం 

దెలియం బలికెద; వారికి । బలమును సత్త్వంబు హరియ పార్టివముఖ్యూ! 313 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజోత్తమా, ధృతరా(ష్టా!; పాండు తనూజుల కొలంది= పాండవుల సామర్థ్యం; పలుమబణున్‌= 
పలుసార్జు; వితర్కించెదవు= సంశయిస్తావు; నిగూఢంబు+అదియున్‌+తెలియన్‌+పలికెదన్‌= రహస్యమైన దానినికూడా తెలిసేటట్టు 
చెపుతాను; వారికిన్‌= పాండవులకు; బలమును= పరా(క్రమమూ; సత్త్రంబున్‌= ప్రాణమూ; హరి+అ= కృష్ణుడే. 


తాత్పర్యం: 'రాజోత్తమా, ధృతర్మాష్ట్రా! నీవు మాటిమాటికీ పాండవుల సామర్ధ్యాన్ని సంశయిస్తావు. అది రహస్యమైనా, 
స్పష్టపరుస్తాను. వారికి కృష్ణుడే పరాక్రమమూ, ప్రాణమూ. 


వ. హరి మహత్త్వంబు విన్నవించెద నవధరింపుము. 314 
తాత్పర్యం: కృష్ణుడి మాహాత్మ్యం మనవి చేస్తాను, శ్రద్దగా వినుము. 
క. ఒక తల సమస్త జగములు, । నొకండ జనార్దనుండు నిలిచి యొక తలయైనన్‌, 


సకలము నసార; మాతం । డొకరుని సారంబ చాల నుత్కృష్టమగున్‌. 315 


ప్రతిపదార్థం: సమస్త జగములున్‌= లోకాలన్నీ; ఒక తల= ఒక వైపూ; జనార్హనుండు+ఒక్కండు+అ= కృష్ణు డొక్కడూ; నిలిచి; 
ఒక తల+ఐనన్‌= ఒక వైపూ అయితే; సకలమున్‌= అంతా; అసారము= నిస్సారం; ఆతండు+ఒకరుని సారంబు+అ= 
అతడొక్కడి సారమూ; చాలన్‌+ఉత్కృష్టము+అగున్‌= మిక్కిలి గొప్పది అవుతుంది. 


తాత్సర్యం: లోకాలన్నీ ఒక పక్షాన, కృష్ణు డొక్కడూ ఒక పక్షాన నిలిస్తే, అంతా నిస్సారమూ అతడి ఒక్కని సారమూ 
మహోత్కృష్టమూ అవుతుంది. 
క. తల(పునన వాసుదేవుండు । గలిగింపను, నిలుప, నడంపగా నోపు జగం 

బుల; మజియును ర్రీడార్థము । పలువోకల( బుచ్చుచుండు. బౌరవనాథా! 316 
ప్రతిపదార్థం: పౌరవ నాథా!= పూరు వంశశ్రేష్టుడా, ధృతరా ప్టా!; వాసుదేవుండు= కృష్ణుడు; తలయథునన్‌+అజ= సంకల్పంచేతనే; 
జగంబులన్‌= లోకాలను; కలిగింపను= పుట్టించడానికీ; నిలుపన్‌= నిలపటానికీ; అడయంగాన్‌= నశింపచేయటానికీ; ఓపున్‌= 


చాలును; మణీయును= ఇంకా; (క్రీడా+అర్థము= ఆటకొరకు; వినోదంకొరకు; పలు+పోకలన్‌+పుచ్చుచున్‌+ఉండున్‌= అనేక 
రీతులను ప్రయోగిస్తూంటాడు. 


ఉద్యోగపర్వము అ ద్వితీయాశ్వాసము 289 


తాత్పర్యం: ధృతర్మాష్ట్రా! కృష్ణుడు సంకల్పమాత్రంచేతనే లోకాల సృష్టి స్థితి లయాలను చేయగల సమర్ధుడు. ఇంకా 
ఎన్నో రీతులను ప్రయోగిస్తూంటాడు. 


విశేషం: కృష్ణుడు త్రిమూర్యాత్మకుడని భావం. 


క. ఎక్కడ నడచును సత్యం, । బెక్కడ ధర్మంబు వరంగు, నెక్కడం గలుగుం 
జక్కటి నిలుచుం గృష్టుం । డక్కడ; నత డున్నకడన యగు జయ మధిపా! 317 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా, ధృతరాష్టా!; సత్యంబు; ఎక్కడన్‌; నడచున్‌= (ప్రవర్తిస్తుందో; ధర్మంబు; ఎక్కడ; పరంగున్‌= 
ఒప్పుతుందో; చక్కటి= న్యాయంగా; ఎక్కడన్‌; కలుగున్‌; కృష్ణుండు; అక్కడన్‌; నిలుచున్‌= ఉంటాడు; అతడు; ఉన్న 
కడన్‌+అ= ఉన్నచోటనే; జయము; అగున్‌. 


తాత్సర్యం: ధృతర్నాష్ట్రా! సత్యం ఎక్కడ (ప్రవర్తిల్లుతుందో, ధర్మం ఎక్కడ ఒప్పుతుందో, న్యాయం ఎక్కడ ఉంటుందో 
కృష్ణుడు అక్కడ నిలుస్తాడు. అతడున్న చోటనే జయం కలుగుతుంది. 


సీ, పురుషోత్తముం డెల్ల భువనంబులును దాన | యఖిల భూతాత్మకుండై విహార 
లీల విచేష్టించు; నీ లోకముల మాయ । దొట్టి యొక్కొకమరి పుట్టి, పెరింగి 
కర్మానుచరణముల్‌ గైకొని వర్తించు; । శిష్టరక్షణమును, దుష్ట నిగ్ర 
హంబును దన పను లగుట(; బాండవుల నె । పం బిడుకొని ధర్మబాహ్యు లైన 


తే. నీ తనూజుల నిక్కము నిగ్రహెంప(। దల(చినా' డమ్మహాత్ముండు; తథ్య మతని 
నిట్టి చందంబువా( డని యెటి(గి యెవ్వ | రాశ్రయింతురు, బ్రదుకుదు రట్టివారు.” 318 


ప్రతిపదార్థం: పురుష+ఉత్తముండు= కృష్ణుడు; ఎల్లభువనంబులును= అన్నిలోకాలు; తాను+అ= తానే; అఖిల భూత+ 
ఆత్మకుండు+ఐ= ఎల్లప్రాణులలో అంతర్యామిగా- నున్నవాడై; విహార లీలన్‌= ఒక ఆటగా; విచేష్టించున్‌= (క్రియా కలాపములు 
సాగిస్తుంటాడు; ఈ లోకములన్‌= ఈ లోకాలలో; మాయ+తొట్టి= మాయను అవలంబించి; ఒక్కొకమరి= ఒక్కొక్కసారి; 
పుట్టి; పెరిగి; కర్మ+అనుచరణముల్‌+కైకొని= కర్మలను అనుసరించటం స్వీకరించి; వర్తించున్‌= మెలగుతాడు; ఆ+మహాత్ముండు= 
ఆ మహానుభావుడు- కృష్ణుడు; శిష్ట రక్షణమును= మంచివాళ్ళను కాపాడడమూ; దుష్ట నిగహంబును= చెడ్డవాళ్ళను శిక్షించటమూ; 
తన పనులు+అగుటన్‌= తన విధులు అవటం చేత; పాండవుల నెపంబు+ ఇడుకొని= పాండవులను నిమిత్తంగా చేసికొని; 
ధర్మ బాహ్యులు+ఐన నీ తనూజులన్‌= ధర్మానికి వెలిఅయిన- అధర్మపరులైన నీ కొడుకులను; నిక్కము+అ= నిజంగానే; 
ని[గ్రహింపన్‌+*తలంచినాండు= శిక్షించనెంచాడు; తథ్యము= ఇది నిశ్చయం; అతనిన్‌; ఇట్టి చందంబువా(డు+అని+ఎటీ(గి= 
ఇటువంటివాడని తెలిసి; ఎవ్వరు; ఆశ్రయింతురు= ఆశ్రయిస్తారో, శరణు కోరతారో; అట్టివారు; బ్రదుకుదురు= ప్రాణాలతో 
ఉంటారు. 


తాత్సర్యం: కృష్ణుడు సకలలోక స్వరూపుడు. సర్వ జీవాంతరాత్ముడై ఒక (క్రీడగా క్రియాకలాపములు సాగిస్తుంటాడు. 
మాయనవలంబించి ఈ లోకాలలో ఒక్కొక్కసారి పుట్టి, పెరిగి తన జన్మలకు అనుగుణమైన కర్మలను స్వీకరించి 
ప్రవర్తిస్తాడు. శిష్టులను రక్షించటమూ, దుష్టులను శిక్షించటమూ తన పనులు కావటం చేత పాండవుల నెపంతో 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


అధర్మపరులైన నీ కొడుకులను ఆ మహాత్ముడు నిజంగా శిక్షించదలచుకొన్నాడు. ఇది తథ్యం. ఇటువంటి మహనీయుడని 
తెలిసి అతడిని ఎవరు ఆ(శ్రయిస్తారో, వాళ్ళు బ్రదుకుతారు.” 


విశేషం: అతడిని ఆశ్రయించనివాళ్ళు చస్తారని అర్థం. 


క. అనవుడు ధృతరాష్తుండు 'వి । ష్టుని నే నెజటుంగని విధంబునుం, దెలియంగ నీ 
కని యున్న తెజింగు. జెప్పుము । యనుటయు సూతసుతు. డిట్టులను నాతనితోన్‌. 319 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; ధృతరాష్ట్రుడు; విష్ణునిన్‌= విష్ణువును; ఏను= నేను; ఎజుంగని విధంబునున్‌= ఎరగని 
విధమూ; నీ కని+ఉన్న తెజంగున్‌= నీవు చూచి ఉన్న- తెలిసిఉన్న విధమూ; తెలియంగన్‌= స్పష్టపడేటట్లు; చెప్పుము; 
అనుటయున్‌= అనగా; సూతసుతుండు= సంజయుడు; అతనితోన్‌= ఆ ధృతరాష్టుడితో; ఇట్టులు+అనున్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: సంజయుడు అట్లా అన్నంతనే ధృతరాష్ట్రుడు 'విష్ణువును నేను ఎరుగకపోవటానికీ, నీవు ఎరగటానికీ 

కారణం ఏమిటో స్పష్టంగా చెప్పుము” అని అడగగా, సంజయుడు ధృతర్నాష్టుడితో ఇట్టా అన్నాడు: 

వ. 'విద్యయు నవిద్యయు ననగా రెండు గల; వవిద్యాదూషితుండై తమోగ్రస్తుందైనవాండు విష్ణు నెటుంగండు. 
విద్యాసంపన్నుం డెటుంగు' ననిన, “విద్య యనునది యెట్టి? దెద్దాన నీవా సర్వేశ్వరు నెటింగితి? దాని, నవిద్య 
యెట్టిది? దానిని జెప్పు, మనుటయు, నాంబికేయునకు సంజయుం డిట్లనియె: “సాత్త్విక రాజస తామస 
వికారంబుల త్రిప్పులంబడక ధర్మం బాచరించుచు భావశుద్ది గలిగి యుండుదు; దీన నే నచ్యుతు నెటుంగుదు; 
విద్య యిట్టిది. నీకునుం, దక్కెవరికైనను నతని నెబుంగుటకు నిదియ తెరు; విట్టిదిగాని విధం బవిద్య' యని 
చెప్పిన, నతండు నిజనందనున కిట్లనియె: 320 


ప్రతిపదార్థం: విద్యయున్‌; అవిద్యయున్‌; అనంగాన్‌; రెండు; కలవు; అవిద్యా దూషితుండు+ఐ= అవిద్యచేత నిందితుడయి; 
తమన్‌()+(గ్రస్తుండు+ఐనవాండు= తమోగుణం చేత ఆ(క్రమించబడినవాడు; విష్ణున్‌; ఎతుంగ(డు; విద్యాసంపన్నుండు= 
విద్యతో కూడినవాడు; ఎయింగున్‌; అనినన్‌; విద్య+అను+అది+ఎట్టిది?= విద్య అనేది ఎటువంటిది?; ఏ+దానన్‌= దేనిచేత; 
నీవు; ఆ సర్వే శృరున్‌= ఆ కృష్ణుడిని; ఎణింగితివి; దానిన్‌= దానినీ; అవిద్య; ఎట్టిది; దానిని; చెప్పుము; అనుటయున్‌; 
ఆంబికేయునకున్‌= ధృతరాష్ట్రుడికి; సంజయుండు; ఇట్టు+అనియెన్‌; సాత్షిక రాజస తామస వికారంబుల (త్రిప్పులన్‌+పడక= 
సత్త్య రజస్తమో గుణ వికారాల చిక్కులలో పడక; ధర్మంబు+ఆచరించుచున్‌= ధర్మ ఆచరిస్తూ; భావశుద్ది+కలిగి= అంతళ్ళుద్ది 
కలిగి; ఉండుదున్‌= ఉంటాను; దీనన్‌= దీనిచేత; నేను; అచ్యుతున్‌= కృష్ణుడిని; ఎజుంగుదున్‌; నీకునున్‌; తక్కు+ఎవరికిన్‌+ 
ఐననున్‌= తక్కిన ఎవరికైనా; అతనిన్‌; ఎజుంగుటకున్‌; ఇది+అ= ఇదే; తెరువు= మార్గం; ఇట్టిది కానివిధంబు= ఇటువంటిది 
కానిది; అవిద్య; అని; చెప్పినన్‌; అతండు; నిజనందనునకున్‌= తన కుమారుడికి- దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: విద్య అనీ, అవిద్య అని రెండున్నాయి. అవిద్య చేత పాడయి, తమోగుణం చేత ఆ(క్రమించబడినవాడు 
విష్ణువును ఎరగడు. విద్యతో కూడుకొన్నవాడు ఎరుగుతాడు, అనగా, 'విద్య అనేది ఎటువంటిది? నీవు ఆ సర్వేశ్వరుడిని 
ఎలా తెలిసికొనగలిగావో దానినీ, అవిద్య ఎటువంటిదో దానినీ చెప్పుము అని అడగగా, ధృతరాష్షుడితో సంజయుడు 
ఇట్టా" అన్నాడు: 'సత్త్య రజస్తమోగుణాల వికారాలకు లోనుగాక, ధర్మం ఆచరిస్తూ, అంతళ్ళుద్ది కలిగి ఉంటాను. 


ఉద్యోగపర్వము = ద్వితీయాశ్వాసము 291 


దీనివలన నేను ఆ విష్ణువును ఎరుగుదును. ఇదీ విద్య. నీకుగానీ, ఇంకెవరికిగానీ విష్ణువును తెలిసికొనే మార్గం ఇదే. 
ఇటువంటిది కానిది అవిద్య" అని చెప్పగా, ధృతరాష్టుడు తన కొడుకుతో ఇట్టా అన్నాడు: 


క “మన కాప్తుడు సంజయు డీ । తని యుపదేశంబు వట్టి ధర్మమున ముకుం 
దుని నాశ్రయింపవయ్య! య । తనిం జొచ్చిన బ్రదుకుదీవు దమ్ములు సుతులున్‌.’ 321 


ప్రతిపదార్థం: సంజయుండు; మనకున్‌; ఆపుండు= కావలసినవాడు; ఈతని+ఉపదేశంబు+పట్టి= ఇతడి బోధను అనుసరించి; 
ధర్మమునన్‌= ధర్మంతో; ముకుందునిన్‌= కృష్ణుడిని; ఆశ్రయింపవయ్య!= ఆశ్రయించు నాయనా!; అతనిన్‌+చొచ్చినన్‌= 
అతడిని శరణంటే; తమ్ములున్‌; సుతులున్‌= కొడుకులూ; ఈవున్‌= నీవూ; (బ్రదుకుదువు= ప్రాణాలతో ఉంటావు. 


తాత్సర్యం: 'సంజయుడు మన మేలు కోరేవాడురా, ఇతని ఉపదేశం పాటించి ధర్మంతో కృష్ణుడిని ఆశ్రయించు 
నాయనా. అతడిని శరణంటే నీవు నీ తమ్ములతోనూ, కొడుకులతోనూ (బదుకుతావు.” 


చ. అనిన సుయోధనుండు దమ యయ్యకు నిట్లను: 'నిజ్ఞగంబు ల 
న్నిని నొకపెట్ట మ్రింగినను, నెట్టన సర్వము గాచెనేనియు 
న్వినుము - ముకుందు. దర్గునుని నెచ్చెలి నా జెవులార వించు, నిం 
క నతని నొక్క బామునకుంగా ధృతిపెంపటి నాశ్రయింతునే?' 322 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్టు డనగానే; సుయోధనుండు= దుర్యోధనుడు; తమ+అయ్యకున్‌= తమ తండ్రికి; 
ఇట్టు+అనున్‌; వినుము; ఈ+జగంబులు+అన్నినిన్‌= ఈ లోకాల నన్నింటినీ; ఒకపెట్టన్‌= ఒక్కసారిగా; (మైంగినను; నెట్టన= 
నిజంగా; సర్వము= అన్నింటినీ; కాచెన్‌+ఏనియున్‌= రక్షించినా; ముకుందుండు= కృష్ణుడు; అర్జునుని నెచ్చెలి నాన్‌= అర్జునుడి 
చెలికాడు అనగా; చెవులు+ఆరన్‌; వించున్‌= వింటూ; ఇంకన్‌; అతనిన్‌; ఒక్క బామునకున్‌+కాన్‌= ఒక కష్టానికిగాను; 
ధృతిపెంపు= ధైర్యాతిశయం; అజన్‌= నశించగా; ఆశ్రయింతునే?= ఆశ్రయిస్తానా? 


తాత్సర్యం: అని ధృతర్మాష్టు డనగానే, దుర్యోధనుడు తన తండ్రితో ఇట్టా అన్నాడు: 'విను. ఈ లోకాల నన్నింటినీ 
ఒక్కసారిగా (మ్రింగినా, అన్నింటినీ నిజంగా రక్షించినా, కృష్ణుడు అర్జునుడి చెలికాడని చెవులారా వింటూ, ఇంక 
అతడిని ఒక కష్టం వచ్చింది గదా అని, ధైర్యాతిశయం నశించగా ఆ(శ్రయిస్తానా?' 


విశేషం: ఇందులో జౌపవిభక్తికమైన ఎన్ని శబ్దం అనౌపవిభక్తికంగా ప్రయుక్తమవటం విశేషం. 


తే. అనిన గాంధారి కిట్లను జనవిభుండు: । 'నీ తనూజుండు దుర్మాని నీతిబాహ్యు. 
డుద్దతుం డీసుమాని నా బుద్ది విన(డు; । వీండు సెడుంగాని బ్రదుకంగ లేండు సుమ్ము! 323 


ప్రతిపదార్థం: అనినన్‌= అని దుర్యోధను డనగానే; జనవిభుండు= రాజు - ధృతరాష్ట్రుడు; గాంధారికిన్‌; ఇట్లు+అనున్‌; నీ 
తనూజుండు= నీ కొడుకు - దుర్యోధనుడు; దుర్మాని= దురభిమానం కలవాడు; నీతిబాహ్యుండు= నీతికి వెలిఅయినవాడు; 
ఉద్దతుండు= గర్వితుడు; ఈసు మాని= ఈర్ష్య విడిచి; నా బుద్దిన్‌; వినండు; వీ(డు; చెడున్‌+కాని= చెడిపోతాడే తప్ప; 
(బ్రదుకంగన్‌+లేంయ సుమ్ము!= (బ్రతకలేడు సుమా! 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని దుర్యోధను డనగానే ధృతరాష్టుడు గాంధారితో ఇట్టా అన్నాడు: “నీ కొడుకు దురభిమాని, 
నీతిమాలిన వాడు. గర్వితుడు. ఈర్ష్య విడిచి నా బుద్ది వినడు. వీడు చెడిపోతాడే తప్ప బ్రదకలేడు.” 


ఉ. నావుడు(దల్లి యిట్టులను నందనుతో: “నిది యేల యాయువున్‌ 
శ్రీ విభవంబులన్‌ మము నశేషసుహృజ్ఞనులం దొజంగంగా 
నీవు గడంగె? దిట్టి యవినీతులునుం గలరే? వృకోదరుం 
డై విధి సంపంగా నొరుల కా6ంగంగ వచ్చునె యింక బుత్రకా?' 324 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగానే; తల్లి; నందనుతోన్‌= కొడుకుతో; ఇట్టులు+అనున్‌; పుత్రకా!= కొడుకా!; నీవు; ఆయువున్‌; 
శ్రీ విభవంబులన్‌= సంపదనూ, వైభవాలనూ; మమున్‌; ఆశేష సుహృద్‌+జనులన్‌= సకల మి(త్రులనూ; తొజంగంాన్‌+కడంగె 
దవు= విడిచిపెట్టాలని చూస్తావు; ఇది+ఏల?= ఎందుకురా ఇది?; ఇట్టి+అవినీతులునున్‌+కలరే!= ఇటువంటి అవినయపరులు 
కూడా ఉన్నారా?; విధి= దైవం; వృకోదరుండు+ఐ= భీముడై - భీముడి రూపంలో; చంప(గాన్‌= చంపుతూ ఉంటే; ఇంకన్‌; 
ఒరులకున్‌= ఇతరులకు; ఆంగంగన్‌ వచ్చునె?= ఆప తరమా? 


తాత్పర్యం: అని ధృతరాష్టు డనగానే తల్లి గాంధారి తన కొడుకుతో ఇట్టా అన్నది: నాయనా, దుర్యోధనా! నీవు 
ఆయువునూ, సంపద్వైభవాలనూ, మమ్మల్నీ, సర్వమి(త్రుల్నీ వదులుకొన యత్నిస్తావు ఎందుకురా? ఇటువంటి 
అవినీతులు కూడా ఉన్నారా? దైవం భీముడి రూపంలో నిన్ను చంపబోతూంటే ఇంక ఎవరాపగలరు?” 


విశేషం: భీముడికి 'వృకోదర' శబ్దం సాభిప్రాయం కాబట్టి అలంకారం పరికరాంకురం. 


వ. _ అనియె; నట్టి యెడం గృష్టద్వైపాయనుండు ధృతరాస్తునకిట్లను 'కృష్ణుండు నీకుం గూర్చు; నీవుం బరమాస్తుండైన 
సంజయు నతనిపాలికిం బుచ్చి; తది లెస్స కార్యం బయ్యె, వీండును నమ్మహానుభావు మహనీయ ప్రభావం 
బున్నరూ పెటుంగు. వీని బుద్ది విని యద్దేవు నాశ్రయింపు; మతం డేకాగ్రచిత్తులై యారాధించినవారికి. జేరువ 
యగు; గామక్రోధోపహతులై తమ తమ ధనంబులం దృష్తులు గాక యన్యాయంబున వర్తించువారలకు 
దూరంబై యుండు; నెల్లభంగుల నాతనిం జొచ్చి బ్రదుకు; మనినం, 'బ్రసాదం బట్ల చేయుదు' నని, 
విచిత్రవీర్యనందనుండు సూతనందనునితో 'నవ్వాసుదేవ నామ నిర్వచనంబు నాకు దేటపడం దెలిపి 
యతనిం బొందు నుపాయం బుపదేశింపవే యని యడిగిన. 325 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నది; అట్టి+ఎడన్‌= అప్పుడు; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; ధృతర్మాష్టునకున్‌; ఇట్టు+అనున్‌; 
కృష్ణుండు; నీకున్‌; కూర్చున్‌= ఇష్టపడతాడు; నీవున్‌= నీవూ; పరమ+ఆస్తుండు+ఐన సంజయున్‌= మిక్కిలి కావలసినవాడైన 
సంజయుడిని, అతని పాలికిన్‌= ఆ కృష్ణుడి దగ్గరకు; పుచ్చితివి= పంపావు; అది; లెస్స కార్యంబు+అయ్యెన్‌= మంచి పని 
అయింది; వీండునున్‌= ఈ సంజయుడు కూడా; ఆ+మహానుభావు మహనీయ (ప్రభావంబు= ఆ మహాత్ముడి మహామహిమ 
యొక్క; ఉన్న రూపు= ఉన్న విధం; ఎణుంగన్‌; వీని బుద్ది విని; ఆ+దేవున్‌= ఆ కృష్ణుడిని; ఆ(శ్రయింపుము; అతండు= 
కృష్ణుడు; ఏకా(గ్రచిత్తులు+ఐ= అతడియందే లగ్నమైన మనస్సు కలవారయి; ఆరాధించినవారికిన్‌= పూజించినవారికి; చేరువ+ 
అగున్‌= చేరువవుతాడు; కామ (క్రోధ+ఉపహతులు+ఐ= కామమూ, (క్రోధమూ మొదలైవాటిచే కొట్టబడినవారయి; తమ తమ 


ఉద్యోగపర్వము ఆ ద్వితీయాశ్వాసము 293 


ధనంబులన్‌= తమ తమ సంపదలతో; తృప్తులు+కాక= తనివి చెందక; అన్యాయంబునన్‌= సబబుగాని పద్దతిలో; 
వర్తించువారలకున్‌= నడిచేవారికి; దూరంబు+ఐ+ఉండున్‌= దూరంగా ఉంటాడు; ఎల్ల భంగులన్‌= అన్నివిధాలా; ఆతనిన్‌= 
ఆ కృష్ణుడిని, చొచ్చి= చేరి; (బ్రదుకుము= జీవించుము; అనినన్‌= అనగా; (ప్రసాదంబు= చిత్తం; అట్టు+అ= అట్లాగే; 
చేయుదున్‌+అని= చేస్తానని; విచిత్రవీర్య నందనుండు= ధృతరాష్ట్రుడు; సూతనందనునితోన్‌= సంజయుడితో; ఆ+వాసుదేవ 
నామ నిర్వచనంబు= ఆ 'వాసుదేవు'డనే పేరున కర్ణం; నాకున్‌; తేటపడన్‌+తెలిపి= స్పష్టపరిచి; అతనిన్‌= ఆ వాసుదేవుడిని; 
పొందు+ఉపాయంబు పొందేకిటుకు; ఉపదేశింపవే= బోధించవా; అని అడిగినన్‌= అని అడుగగా. 


తాత్సర్యం: అని గాంధారి అన్నది. అప్పుడు వ్యాసుడు ధృతర్మాష్టుడితో ఇట్లా అన్నాడు: 'కృష్ణుడంటే నీ కిష్టం. నీవు 
మిక్కిలి కావలసినవాడైన సంజయుడిని అతడి దగ్గరకు పంపావు. అది మంచి పని అయింది. సంజయుడూ ఆ 
మహాత్ముడి మహా మహిమ యాథార్థ్యం తెలిసినవాడు. ఈ సంజయుడి మాట విని ఆ కృష్ణుడిని ఆ(శయించుము. 
అతడు ఏకా([గ్రచిత్తతతో ఆరాధించేవాళ్ళకు చేరువవుతాడు. కామ (క్రోధాదులచేత దూషితులై తమకున్నదానితో 
తృప్తిపడక అన్యాయమార్గంలో ప్రవర్తించేవాళ్ళకు దూరమవుతాడు. అన్నివిధాలా అతడిని చేరి బ్రదుకుము. 'అనగా- 
'చిత్తం అలాగే చేస్తా' అని ధృతరాష్ట్రుడు సంజయుడితో 'ఆ వాసుదేవుడనే పేరుకు అర్థం ఏమిటో నాకు స్పష్టపరిచి, 
అతడిని పొందే ఉపాయం ఉపదేశించవా' అని అడుగగా. 
తే.  'ఎల్లయందును దా వసియించు, టెల్ల । యదియు( దనయందు వసియించు టండ్రు వాసు 

దేవు. డనుపేరి కర్థంబు; దెల్ల మింత । యెటు(గు జనులందు6. దగ వసియించు శుభము. 326 
ప్రతిపదార్థం: వాసుదేవుండు+ అను సేరికిన్‌= వాసుదేవుడు అనే పేరుకు; అర్థంబు; ఎల్లఅందును= అన్నింటను; తాన్‌: 
వసియించుట= ఉండటమూ; ఎల్ల+అదియున్‌= (ప్రతీదీ; తన+అందున్‌; వసియించుట; అండ్రు= అంటారు; తెల్లము= స్పష్టం; 


ఇంత+ఎణు(గు జనులందున్‌= ఈ విషయం తెలిసినవాళ్ళయందు; శుభము= మేలు; తగన్‌= ఒప్పుగా; వసియించున్‌= 
ఉంటుంది. 


తాత్సర్యం: 'వాసుదేవుడు' అనే పేరుకు అర్థం అన్నిటా తాను ఉండటమూ, ప్రతీదీ తనయందు ఉండటమూ 
అంటారు పెద్దలు. ఇది స్పష్టం. ఈ విషయం తెలిసినవాళ్ళకు ఒప్పుగా శుభం కలుగుతుంది. 


తే. అతని బొందు నుపాయంబు నంతరంగ । నిగ్రహమ కా(గ నార్యు లనుగ్రహింతు; 
రోపి చిత్తవికారంబు లుడిపి, యేక । బుద్ది. గొలువ బ్రసన్నత6 బొందు నతండు. 327 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ వాసుదేవుడిని; పొందు+ఉపాయంబున్‌= పొందే ఉపాయాన్ని; అంతరంగ నగ్రహము+అ కాంగన్‌= 
మనోనిగ్రహమే అని; ఆర్యులు+అను[గ్రహింతురు= పెద్దలు సెలవిస్తారు; ఓపి= ఓర్చి; చిత్తవికారంబులు+ఉడిపి= మనోవికారాలను 
విడిచి; ఏకబుద్దిన్‌= ఏకా(గ్రచిత్తంతో; కొలువన్‌= సేవిస్తే, అతండు= వాసుదేవుడు; ప్రసన్నతన్‌+పొందున్‌= (ప్రసన్నుడవుతాడు. 


తాత్సర్యం: మనోనిగ్రహమే ఆ వాసుదేవుడిని పొందడానికి ఉపాయం అని ఆర్యులు సెలవిస్తారు. ఓర్పు వహించి, 
మనోవికారాలను పోగొట్టి, ఏకాగ్రతతో సేవిస్తే వాసుదేవుడు ప్రసన్నుడవుతాడు. 


వ. నీవును బలుబుద్దులుడిగి గోవిందు నాశ్రయింపు' మనినం బ్రజ్ఞాచక్షుం డిట్లనియె: 328 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: నీవును; పలు బుద్దులు= పెక్కు చింతలు; ఉడిగి= మాని; గోవిందున్‌= కృష్ణుడిని; ఆ(శ్రయింపుము= 


శరణువేడుము; అనినన్‌; (ప్రజ్ఞా చక్షుండు= బుద్దియే నేత్రాలుగా కలవాడు - చర్మచక్షువులు లేనివాడు - (గ్రుడివాడు- 
కః oy ధి a య్‌ 
ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: నీవుకూడా పెక్కు అన్యచింతలను విడిచి కృష్ణుడిని ఆశ్రయించు” అనగా ధృతర్మాష్టుడు ఇట్టా అన్నాడు: 


క. “నాకు నయనేంద్రియము గతి । లేకుండుట కంత వగపులే; దఖిల మనో 
జ్ఞాకారు(డైన హరి నా । లోకింపం గానమికి( గలుగు వగ పెపుడున్‌. 329 


ప్రతిపదార్థం: నాకున్‌; నయన+ఇంద్రియము గతి= నేత్రేంద్రియ సౌకర్యం; లేక+ఉండుటకున్‌= లేకపోవటానికి; అంత వగపు 
లేదు= అంత విచారం లేదు; అఖిల మనోజ్ఞ+ఆకారుండు+ఐన హరిన్‌= అందరికంటె మనోహరమైన ఆకారంగల కృష్ణుడిని; 
ఆలోకింపన్‌+కానమికిన్‌= చూడలేకపోవటానికి; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; వగపు= దుఃఖం, విచారం; కలుగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: 'నాకు నేత్రేంద్రియ సౌకర్యం లేనందున అంత విచారం లేదు. అందరికంటె మనోహరమైన ఆకారం 
కల కృష్ణుడిని చూడలేకపోతున్నానే అని ఎప్పుడూ విచారిస్తాను. 


ఉ. ఆతని గన్నులారంగ నహర్షిశముం గనుగొంచు నుండువా 
రే తప మాచరించిరొ? యుపేంద్రుని, నాశ్రితవత్సలున్‌, విని 
ర్టూతకలంకు, ధర్మనిరతుం, గరుణాకరు, సర్వలోక వి 
ఖ్యాతుం బవిత్రమూర్తి, శరణాగతరక్షకు నాశ్రయించెదన్‌. 330 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ కృష్ణుడిని; కన్నులారంగన్‌= కళ్ళారా; అహర్షిశమున్‌= పగలూ, రాత్రీ; కనుంగొంచున్‌+ఉండువారు= 
చూస్తూ ఉండేవాళ్ళు; ఏ తపము+ఆచరించిరొ?= ఎటువంటి తపం చేశారో?; ఆశ్రిత వత్సలున్‌= ఆశ్రయించినవాళ్ళపై 
వాత్సల్యం కలవాడూ; వినిర్జూత కలంకున్‌= ఎగురగొట్టబడిన పాపాలు కలవాడూ; ధర్మనిరతున్‌= ధర్మంపై ఆసక్తి కలవాడూ; 
కరుణాకరున్‌= దయగలవాడూ; సర్వలోక విఖ్యాతున్‌= అన్ని లోకాలలోనూ ప్రసిద్దుడూ; పవిత్రమూర్తిన్‌= పావనాకారుడూ; 
శరణ+ఆగత రక్షకున్‌= శరణన్నవారిని కాపాడేవాడూ; అయిన; ఉపేంద్రునిన్‌= కృష్ణుడిని; ఆశ్రయించెదన్‌= శరణు వేడుతాను. 


తాత్సర్యం: ఆ కృష్ణుడిని కళ్ళారా రేయింబవళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు ఎటువంటి తపం చేశారో? ఆశ్రిత వత్సలుడూ, 
పాపాలను ఎగురగొట్టేవాడూ, ధర్మపరుడూ, సదయుడూ, సర్వలోక ప్రసిద్దుడూ, పావనాకారుడూ, శరణాగతరక్షకుడూ 
అయిన కృష్ణుడిని ఆశ్రయిస్తాను.' 


వ. అని పలికి పరమశాంతుండై పారాశర్యు నుద్దేశించి దేవా! యేను వాసుదేవుని శరణు సొచ్చి బ్రదుకువా(డి 
ననుచు( గృతాంజలి యగుటయు వ్యాసమహామునియు నాశీర్వాదంబు సేసి యంతర్శితుం డయ్యె(; 
గౌరవేశ్వరుండును దుర్యోధన సంజయుల నిజ నివాసంబులకుం బోవం బనిచి, తానును గాంధారియు 
నభ్యంతర మందిరంబున కరిగి, యుచిత వ్యాపారంబులం బ్రవర్తిల్లుచునుండె' నని చెప్పిన విని 'పదంపడి 
పుట్టిన విశేషంబు లెట్టి వని యడిగిన. 331 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 295 
ప్రతిపదార్థం: అని; పలికి; పరమ శాంతుండు+ఐ= మిక్కిలి శాంతుడయి; పారాశర్యున్‌= వ్యాసుడిని; ఉద్దేశించి; దేవా; ఏను; 
వాసుదేవునిన్‌; శరణు+చొచ్చి; బ్రదుకువాండన్‌; అనుచున్‌; కృత+అంజలి= నమస్కరించినవాడు; అగుటయున్‌= కాగా; వ్యాస 
మహామునియున్‌; ఆశీర్యాదంబు+చేసి; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యుడయ్యాడు; కౌరవ+ఈశ్వరుండును= కురుప్రభువునూ 
- ధృతరాష్టుడునూ; దుర్యోధన సంజయులన్‌; నిజ నివాసంబులకున్‌= తమ ఇండ్లకు; పోవన్‌+పనిచి= పంపివైచి; తానును; 
గాంధారియున్‌; అభ్యంతర మందిరంబునకున్‌= అంతఃపురగృహానికి; అరిగి= వెళ్ళి; ఉచిత వ్యాపారంబులన్‌= తగిన పనులలో; 
ప్రవర్తించుచున్‌= మెలగుతూ; ఉండెన్‌; అని; చెప్పినన్‌; విని; పదంపడి= తరువాత; పుట్టిన విశేషంబులు; ఎట్టివి; అని; అడిగినన్‌. 


తాత్సర్యం: అని పలికి మిక్కిలి శాంతం వహించి వ్యాసుడిని చూచి, “దేవా! నేను వాసుదేవుడిని శరణుచొచ్చి 
(బదుకుతాను” అంటూ నమస్కరించగా వ్యాసమహర్షియు దీవించి అదృశ్యుడయ్యాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడినీ 
సంజయుడినీ వారి నివాసాలకు పంపివైచి, తాను గాంధారితో అంతఃపురగృహానికి వెళ్ళి తగిన పనులలో మెలగుతూ 
ఉన్నాడు” అని వైశంపాయనుడు చెప్పగా విని, జనమేజయుడు “తరువాత పుట్టిన విశేషాలు ఏమిటి?” అని అడగగా. 
(తరువాత మూడో ఆశ్యాసంలోని రెండో వచనంలోని 'అనియె” అనే క్రియతో అన్వయం.) 


ఆశ్వాసాంతము 


శా. నిత్యానిత్యవివేక వైభవ సమున్నిద్రాంతరంగస్ప్సుట 

ప్రత్యక్షా! పరమేశ! విశ్వ జగదారాధ్యా! మహానంత చి 

తృత్యానంద విభు స్వభావ మహితా! సంవిత్సమాధాన దౌ 

ర్లత్య వ్యాహృతి సంప్రవర్తన విదగ్ధ శ్రీ పదాంభోరుహా! 332 
ప్రతిపదార్థం: నిత్య+అనిత్య= ఇది నిత్యమూ, అది అనిత్యమూ అనే; వివేక= జ్ఞానం యొక్క; వైభవ= సంపద చేత; 
సమున్నిద్ర= మేల్కొన్న; అంతరంగ= మనస్సులో; స్ఫుట= స్పష్టమైన; (ప్రత్యక్షా!= దర్శనం కలవాడా!; పరమేశ!= ఉత్కృష్టుడవైన 
ఈశ్వరా! విశ్వ జగత్‌+ఆరాధ్యా!= సర్వజగత్తులచేతను పూజించదగినవాడా! మహా= గొప్పుదీ; అనంత= అంతం లేనిదీ 
అయిన; చిత్‌= జ్ఞానమూ; సత్య= సత్యమూ; ఆనంద= ఆనందమూ; విభు= సర్వ వ్యాపకుడై ఉండటం; అనే; స్వభావ= 
స్వభావం చేత; మహితా!= పూజించబడినవాడా!; సంవిత్‌= జ్ఞానాన్ని; సమాధాన= కలిగించటంచేత; దౌర్గత్య వ్యాహతి= 
పాపవినాశాన్ని; సం(ప్రవర్తన= కలిగించటంలో; విద్యా= నేర్పుగల; శ్రీ పద+ అంభోరుహా!= పద్మాలవంటి శ్రీపాదాలు కలవాడా! 


తాత్సర్యం: ఇది నిత్యమూ, అది అనిత్యమూ అనే వివేక సంపద చేత (ప్రబుద్దమైన మనస్సులో స్పష్టంగా 

థా అ 
సాక్షాత్కరించేవాడా! పరమేశ్వరా! సకల జగత్తుల చేత ఆరాధించ దగినవాడా! గొప్పదీ, అంతం లేనిదీ అయిన 
సచ్చిదానంద సర్వవ్యాపకత్వ స్వభావం చేత పూజించబడేవాడా! ఉత్తమ జ్ఞానాన్ని కలిగించి, పాపాన్ని పోగొట్టటంలో 
నేర్పుగల శ్రీపాదపద్మాలు కలవాడా! హరిహరనాథా! 


విశేషం: నిత్యానిత్య ...... ప్రత్యక్షా - భగవంతుడగు హరిహరనాథుడు ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలిసిన మనస్సులు 
గలవారికి తప్పక ప్రత్యక్షమవుతాడు. సంవిత్సమాధాన ... శ్రీ పదాం భోరుహా-పరమేశ్వరుడి శ్రీపాదపద్మాల ధ్యానం చేత జ్ఞానం 


కలిగి పాపాల నుండి విముక్తులవుతారు. 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. వ్యాసాది మునిప్రోక్త మ । హా సందర్భాప్రమేయతా రూఢ గుణో 
ల్లాసా! నైర్గుఖ్యసము । ద్ధాసి రహస్యానుభావ! భక్తాధీనా! 333 
ప్రతిపదార్థం: వ్యాస+ఆది= వ్యాసుడూ మొదలైన; ముని= మహర్షులచేత; (ప్ర+ఉక్త= చెప్పబడిన; మహా సందర్భ= వాజ్మయంలోని 
గొప్ప ప్రకరణాలచేత కూడా; అప్రమేయతా= నిర్లయించశక్యం కాని; ఆరూఢ= ప్రసిద్దాలైన; గుణ= గుణముల యొక్క; 
ఉల్లాసా!= (ప్రకాశం కలవాడా! నైర్గుణ్య= గుణరాహిత్యం చేతనే; సముద్భాసి= మిక్కిలి (ప్రకాశించే; రహస్య= గూఢమైన; 
౧ =) రూ 
అనుభావ!= (ప్రభావం కలవాడా! భక్త+అధీనా= భక్తులకు వశమైనవాడా! 


తాత్సర్యం: శ్రీకృష్ణద్వైపాయనాది మహర్షులచేత రచించబడిన (గ్రంథాల ప్రకరణాలలో కూడా నిర్ణయించ శక్యంకాని 
గుణముల ప్రకాశం కలవాడా! గుణరాహిత్యమునందే ప్రకాశించే గూఢమైన మహాశక్తి కలవాడా! భక్తవశంవదుడా 


హరిహరనాథుడా! 


నిశేషం: 'వ్యాసాది...గుణోల్లాసా!' వ్యాసాది మహర్షులు పరమేశ్వర ప్రతిపాదకములైన (బ్రహ్మసూత్ర భగవద్గీతాది మహాగ్రంథాలను 
yp] 9 యా a3 

పరమేశ్వర నిరూపణకై రచించినా, ఆ (గ్రంథాలు కూడా పరమేశ్వరుడి గుణప్రకాశాన్ని ప్రతిపాదించలేకపోతున్నాయి. 'నైర్లుణ్య 

---- భావి ఎటువంటి గుణాలూ లేకున్నా, జగత్సృష్టి స్థితి లయ రూపమైన మహాశక్తి అతడియందు అంతర్గతంగా 

ఉంటుందని భావం. 'భక్తాధీనా' పరమేశ్వరుడు వాస్తవంగా స్వతం(త్రుడే అయినా, భక్తజనులకు మాత్రం అధీనుడు. 


మాలిని. 

నమ దనిమిషచూడా నవ్యరత్న ప్రభా సం 

గమ రుచిర పదాబ్దా! గర్వ దుర్వార దైత్యో 

ద్యమ బహుల తమో మార్తాండ! దోః క్రీడన ప్ర 

క్రను లలిత వికాసా! గాఢ భక్తి ప్రకాశా! 334 
ప్రతిపదార్థం: నమత్‌= నమస్కరిస్తూన్న; అనిమిష= దేవతలయొక్క; చూడా= సిగయందలి; నవ్య= (క్రొత్తవియగు; రత్న= 
మణుల యొక్క; (ప్రభా= కాంతుల యొక్క; సంగమ= కలయికచేత; రుచిర= మనోహరమైన; పద+అబ్బా!= తామరలవంటి 
పాదములు కలవాడా! గర్వ= అహంకారం చేత; దుర్వార= వారించశక్యంకాని; దైత్య= రాక్షసుల యొక్క; ఉద్యమ= లోకాలను 
బాధించే ప్రయత్నం అనే; బహుల తమస్‌= గాఢాంధకారానికి; మార్తాండ!= సూర్యుడైనవాడా!; దోస్‌+క్రీడన= దుష్ట శిక్షణం 
కోసమైన భుజ పరా(క్రమంయొక్క; (ప్రక్రమ= (ప్రారంభమనే; లలిత వికాసా!= మనోహరమైన వికాసం కలవాడా!; గాఢ భక్తి 
ప్రకాశా!= దృఢమైన భక్తి చేతనే ప్రకాశించేవాడా! - హరిహరనాథా! 


తాత్సర్యం: హరిహరనాథా! తలలొగ్గి నీకు నమస్కరించే దేవతల సిగల లోని నూత్నమణుల కాంతుల కలయికచేత 
మనోహరమైన అడుగుదామరలు కలవాడా! అహంకారం చేత వారించ శక్యం కాని రాక్షసుల జగద్భాధక ప్రయత్నం 
అనే గాఢాంధకారానికి సూర్యుడైనవాడా; దుష్టులను శిక్షించటం కొరకు చూపే భుజపరా(క్రమం అనే లీల కలవాడా! 
దృఢమైన భక్తి చేతనే తెలియబడేవాడా! 


విశేషం: 'దైత్యోద్యమ బహుల తమో మార్తాండ - దైత్యోద్యమమే బహుల తమస్సు. దానికి హరిహరుడే మార్తాండుడు - 
రూపకాలంకారం. బహుల తమస్సును మార్తాండుడు పారద్రోలే విధంగా, దైత్యోద్యమాన్ని హరిహరనాథుడు వమ్ము చేస్తాడని 


ఉద్యోగపర్వము - ద్వితీయాశ్వాసము 297 
భావం. మాలినీ వృత్తంలోని ప్రతి పాదంలో వరుసగా న-న-మ-య-య- అనే గణాలు వరుసగా ఉంటాయి. 9వ అక్షరం 


యతిస్తానం. (ప్రాస నియతం. 
యఖ 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున నుద్యోగపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది ఉభయ కవిమిత్ర బిరుదాంచితుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, బుధుల పూజచేత 
ప్రకాశించేవాడూ అగు తిక్కన సోమయాజిచే రచించబడిన శ్రీ మహాభారతంలోని ఉద్యోగపర్వంలో రెండో ఆశ్వాసం. 


ఉద్యోగపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీవాగ్విభవారోగ్య । ప్రావీణ్యప్రాభవానుభావమహిత సౌ 

ఖ్యావహ పదస్మరణ! కరు । ణావాస కటాక్షకిరణ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీవాక్‌+విభవ= లక్ష్మీసరస్వతుల యొక్క సమృద్ది; ఆరోగ్య= రోగం లేకుండటం; (ప్రావీణ్య= నేర్పు; ప్రాభవ= 
ప్రభుత్వం అనే వాటియొక్క; అనుభావ= (ప్రభావంచేత; మహిత= గొప్పదైన; సౌఖ్య= ఆనందాన్ని; ఆవహ= కలిగించే; 
పదస్మరణ= పాదములయొక్క స్మరణం కలవాడా!; కరుణా= దయకు; ఆవాస= నిలయమైన; కటాక్ష కిరణ!= కడగంటి 
చూపులయొక్క వెలుగు కలవాడా!; హరిహరనాథా= హరిహరనాథుడనే పేరుగల దైవమా! 


తాత్సర్యం: హరిహరనాథుడనే పేరు గల పరమేశ్వరా! నీ చరణాలను స్మరించేవారికి నివు ఐశ్వర్యం. విద్య, 
ఆరోగ్యం, నైపుణ్యం, ప్రభుత్వం అనే వాటిని లభింపజేసి, వాటి మహిమ చేత గొప్పదైన ఆనందాన్ని సమకూరుస్తావు. 
నీ పదధ్యానం అటువంటి మహిమ గలది. స్వామీ! వెలుగులు వెదచల్లే నీ క్రీగంటి చూపులు దయకు నిలయాలు. 


శ్రీకృష్ణుని రాయబారము (సం. 5-70-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: 2 


తాత్సర్యం: స్వామీ! హరిహరనాథా! అవధరించుము. కథకుడైన వైశంపాయన మహర్షి శ్రోత అయిన జనమేజయ 
మహారాజుతో ఇట్లా అన్నాడు: 


తే. సంజయుడు దన్ను వీడ్కొని చనిన ధర్మ । సుతు(డు మజునాండు దమ్ముల సుతుల నిష్ట 
భృత్యవరుల. గొలువునకు( బిలువ( బనిచి | యెల్లవారలు వినుచుండ నిట్టు లనియె. 3 


ప్రతిపదార్థం: సంజయు(డు= ధృతరాష్ట్రుడి దగ్గర నుండి దూతగా వచ్చిన సూతపుత్రుడైన సంజయుడు; తన్నున్‌= తనను 
(ధర్మపుత్రుడిని); వీడ్కొని= వదలి; చనినన్‌= (హస్తినాపురికి) వెళ్ళగా; ధర్మసుతుండు= యముని కుమారుడైన ధర్మరాజు; 
మటునా(డు= మరుసటిదినం; తమ్ములన్‌= తమ్ములను; సుతులన్‌= కొడుకులను; ఇష్టభృత్యవరులన్‌= తనకు ్రీతిపాత్రులైన 
సేవకులను; కొలువునకున్‌= ఆస్థానానికి; పిలువన్‌+పనిచి= పిలుచుకొనిరండని పరిచారకులను పంపి; ఎల్లవారలు= అందరును; 
వినుచున్‌+ఉండన్‌= ఆలకిస్తూ ఉండగా; ఇట్టులు+అనియెన్‌= ఈ (ప్రకారంగా అన్నాడు. 


తాత్పర్యం: ఉపవ్హావ్య పట్టణంలో ఉన్న తనను వదలి సంజయుడు హస్తినాపురికి వెళ్ళిన తరువాత ధర్మనందనుడు 
ఆ మరుసటిరోజు తన తమ్ముళ్ళనూ, కొడుకులనూ, సామంతరాజులనూ చెంతకు పిలిపించుకొని, వారంతా 
వింటుండగా ఇట్టా అన్నాడు : 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 299 


విశేషం: సంజయుడి రాయబారం వలన పాండవులకు ఒరిగినదేమీ లేదు. అందువలన శ్రీకృష్ణుడి రాయబారం అవసరమైనది. 

దానికి శ్రీకారం చుట్టుతూ పాండవ నాయకుడైన ధర్మరాజు కాలయాపనం జరుగకుండా మరునాడే యత్నం (ప్రారంభించాడు. 

తన స్వంత కొలువులో ఆత్మీయులనూ, సన్నిహితులనూ సమావేశపరిచాడు. అది ఒక విధంగా ఆత్మీయసభ, ఆంతరంగిక 

సభ, అత్యవసర సమావేశం. రాజు తనంతట తాను పిలిచిన సభ. నాటకీయంగా ఇదొక చిన్నరంగం వంటిది. సభలో సభ్యులు 

కూర్చున్నట్టూ, వారందరూ వినేటట్టుగా ధర్మరాజు సమావేశ ప్రయోజనాన్ని వినిపించనున్నట్టూ ఒక నిండైన దృశ్యం ఈ 
౧ రా ప ర 

తేటగీతిలో ప్రత్యక్షమయింది. (సంపా.) 


క. “మనము జనార్దను పాలికి.।; జని కౌరవసభకు నతని. జనుమని ప్రార్దిం 
చిన మేలు బంధు హిత గురు । జనములతో రణము గాక సంప్రీతి యగున్‌. 4 


ప్రతిపదార్థం: మనము= మన మందరమూ; జనార్దను పాలికిన్‌= శ్రీకృష్ణుడి వద్దకు; చని= వెళ్ళి; కౌరవ సభకున్‌= 
ధృతరాష్ట్రుడి కొలువుకూటానికి; చనుము+అని= పొమ్మని; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; (ప్రార్థించినన్‌= వేడుకొన్నచో; మేలు= 
మంచిది; బంధు హిత గురుజనములతోన్‌= చుట్టాలు, మేలుకోరేవారు, గురువులు అయినట్టివారితో; రణము కాక= యుద్దం 
జరగకుండ; సంట్రీతి+అగున్‌= సంతోషం కలుగుతుంది. 


తాత్సర్యం: 'మన మంతా కలిసి మాధవుడి దగ్గరకు వెళ్ళి కౌరవసభలో మన విషయాలన్నీ చర్చించవలసినదిగా 
ఆయనను వేడుకొందాము. అట్లా చెయ్యటంవలన మనకెంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే చుట్టాలతో, 
హితులతో, గురువులతో మనకు పోరు తప్పుతుంది. ఆనందం కలుగుతుంది.” 


విశేషం: సభలో ముక్తసరిగా మూడు ముక్కలతో తాత్పర్యం తేటపడేటట్టు మాటలాడే ధర్మజుడి నేర్పు ఈ పద్యంలో స్పష్టం. 
ఇందులో రెండు వాక్యాలున్నాయి. రెండూ మిత్ర సమ్మితంగా ఉన్నాయి. వాటిలో వాడిన పదాల వరుస కూడా కార్యక్రమ 
సూచకంగా ఉండటం విశేషం. “అందరూ కలిసి జనార్హనుడి దగ్గరకు పోవాలి. ఆ తరువాత కౌరవ సభకు ఆయనను పొమ్మని 
ప్రార్థించాలి. అట్లా చేయటం శుభం. మనకు మేలు జరుగుతుంది. ఆ మేలు ఎటువంటిదంటే బంధువులతో, స్నేహితులతో 
చివరకు పెద్దలతో యుద్దం తప్పుతుంది. సంతోషం కలుగుతుంది' అని అన్నాడు. కార్యాన్నీ, ఫలాన్నీ ఒక్కసారి దర్శించగల 
వాక్యం. చమత్కార మేమంటే - ఈ వాక్యాలు సున్నితమైన ఆదేశాలు, నిపుణమైన నిర్ణయాలు, తీర్చిదిద్దిన తీర్మానాలు. 
రాజు ఒక సంగ్రహ ప్రకటన చేయటం, దాని నందరూ ఏకగ్రీవంగా అంగీకరించటం ఈ సన్నివేశ చాతుర్యం. ధర్మజుడి 
సర్వామోద నాయకత్వం ఈ సన్నివేశం ధ్వనింపజేస్తున్నది. 

2: శ్రీకృష్ణుడే స్వయంగా 'కురుసభకు వచ్చి శాంతివచనాలు ధృతర్శాష్టుడితో పలుకుతానని సంజయుడి రాయబారపు 
సందర్భంగా చెప్పాడు (ఉద్యో-1-360). ధర్మరాజు దానిని వ్యవస్టీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రచనలో శబ్దార్థగుణమైన 
ప్రసాదం పోషించబడింది. (సంపా. 


వ. అని పలికి వార లందటు బలసి చనుదేర మాధవు మందిరంబున కరిగి యతని చేత సత్కతుండయి 
సమస్త పరిజనంబులుం బరివేష్టింప నొక్క పార్మ్వంబునం బాంచాలియు సముచిత పరివార పరివృతయై 
యుండ నతండునుం దానును సుఖాసీనులై యుండి యతనితో నిట్లనియె: 5 


ప్రతిపదార్థం: అని పలికి= అలా ధర్మరాజు వచించి; వారలు+అందటున్‌= సోదరులు, కుమారులు, సామంతులు, ఇష్టభృత్యులు; 
బలసి= చుట్టుకొని; చనుదేరన్‌= తన వెంట రాగా; మాధవు మందిరంబునకున్‌= శ్రీకృష్ణుడి భవనానికి; అరిగి= పోయి; 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతనిచేతన్‌= వాసుదేవుడి చేత; సత్మృతుండు+అయి= సమ్మానించబడి; సమస్త పరిజనంబులున్‌= పరివారమంతా; పరివేష్టింపన్‌= 
తన చుట్టూ చేరగా; ఒక్క పార్భ్యంబునన్‌= ఒకవైపు; పాంచాలియున్‌= పాంచాల దేశాధిపతి పుత్రికఅయిన (ద్రౌపది; సముచిత 
పరివార పరివృత ఐ= తగిన పరిజనంతో చుట్టబడినదై; ఉండన్‌= ఉండగా; అతండునున్‌= ఆ శ్రీకృష్ణుడునూ; తానును= 
ధర్మరాజున్నూ; సుఖ+ఆసీనులు+ఐ+ఉండి= హాయిగా కూర్చుండినవారై; అతనితోన్‌= హరితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అట్లా పలికి ధర్మజుడు తనవారంతా వెనువెంట రాగా శ్రీకృష్ణుడున్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయన 
ఆదరణలు అందుకొన్నాడు. పరివారమంతా తనను సేవిస్తుండగా, తగిన పరిజనంతో [ద్రౌపది ఒక ప్రక్క నుండగా 
ధర్మరాజు కృష్ణుడితోపాటు హాయిగా కూర్చున్నాడు. ఆ తరువాత ఇట్టా అన్నాడు : 


విశేషం: ఇందులోనిది మాధవుడి మందిరంలోని రంగం, ఆ రంగంలో పాత్రలు కూర్చున్న రంగపరికల్పనం ప్రత్యక్షం. 
సామూహికంగా అందరూ కలిసి మాధవుడి మందిరానికి పోయారు. (క్రమశిక్షణతో మెలగారు. విశేష మేమంటే పరివారంతో 
పాంచాలి కూడా అక్కడికి వచ్చింది. ఆమె పరిజనంతో కూడి ఒక (ప్రక్కన కూర్చున్నది. మిగిలిన వారందరూ మరొక (ప్రక్కన 
కూర్చున్నారు. ఉభయ పార్మ్యాలకు నడుమ ఉన్నతాసనాలమీద శ్రీకృష్ణుడు, ధర్మరాజు అభ్యర్థి కాబట్టి అత డీ సంభాషణ 
మొదలు పెట్టాడు. అంటే మరొక రంగం (ప్రారంభమైనదన్నమాట. రంగ పరికల్పన శిల్పంలో తిక్కన అందెవేసిన చేయి. 
(సంపా.) 


క, “ఆపద( గడవం బెట్టంగ । నోపి శుభంబైనదాని నొడంగూర్పను మా 
క్రీ పుట్టువునకు( బాండు । క్షాపాలుండు నిన్ను. జూపి చనియె మహాత్మా! 6 


ప్రతిపదార్థం: మహాత్మా!= మహానుభావా!; ఆపదన్‌= కష్టాన్ని; కడవన్‌+పెట్టంగన్‌= దాటించుటకు; ఓపి= సమర్ధుడై; శుభంబు+ 
ఐనదానిన్‌= మేలు గూర్చునట్టిదానిని; ఒడంగూర్పను= కలిగించుటకు; మాకున్‌= తన కుమారులమైన మాకు; ఈ పుట్టువునకున్‌= 
ఈ జన్మకు; పాండుక్ష్మాపాలు(డు= పాండు మహారాజు; నిన్నున్‌+చూపి= నిన్ను దిక్కుగా మాకు కనబరచి; చనియెన్‌= స్వర్గం 
చేరాడు. 


తాత్పర్యం: 'మహానుభావా! కష్టాలను తొలగించటానికీ, శుభాలను సమకూర్చటానికీ సమర్గుడవైన నిన్ను ఈ 
జన్మకు మాకు దిక్కుగా చూపి, మా తండ్రి పాండుమహారాజు వెళ్ళిపోయాడు. 


విశేషం: అలం: హేతువు. 1.ధర్మజుడి ధర్మనీతికి కీర్తిధ్వజం వంటి ఉపన్యాసానికి ఈ పద్యం నాందీ వాక్యం వంటిది. 2. 
'మహాత్మా! అనే సంబుద్ది ధర్మరాజు శ్రీకృష్ణుడిలో దేవుడినీ, పూజ్యాడినీ, స్నేహితుడినీ, మార్గదర్శకుడినీ దర్శిస్తున్నాడని ధ్వని. 
3. 'తం(డ్రి తరువాత తండ్రి వంటివాడవు నీవే అని చెప్పే భావాన్ని 'మా తండ్రి పోతూ నిన్ను చూపించి వెళ్ళాడు' అనటం 
తెలుగు జాతీయం. అంటే- పాండవులు తండ్రి లేని బిడ్డలనీ, వారిని త(ం్రడిగా రక్షించి, పోషించి దీవించవలసిన బాధ్యత 
ఆయనదే అనీ పలికాడు ధర్మజుడు. ఈ జన్మకు నీవే మా తండ్రివి - అనటం శరణాగత భావానికి (ప్రతీక. 4. కష్టాలనుండి 
గట్టెక్కించేవాడూ, శుభాలు కలిగించేవాడూ భగవంతుడు. లేదా మహాత్ముడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ విధుల వంటివవి. వాటిని 
పాండవులకు సదా సమకూర్చే పరమాత్మ శ్రీకృష్ణుడని ధర్మజుడు భగవద్భక్తి విశేష చిత్తవృత్తిని ప్రదర్శించాడు. 5. 
శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు స్నేహభక్తి భావవశుడై పాండవుల యోగక్షేమాలు చూడటం ప్రసిద్దం. 6. ఉద్యోగపర్వంలో 
పాండవులను యుద్దమనే ఆపద నుండి గట్టెక్కించటం, రాజ్యలాభమనే శుభాన్ని కలిగించటం శ్రీకృష్ణుడి కర్తవ్యాలని ధ్వని. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 301 


తనంతట తానే హస్తినాపురానికి వెళ్ళి శాంతియత్నం చేయబూనటం - ఆపద గడవం బెట్టటం. ఫలిత మేమైనా పాండవులకు 
విజయాన్ని చేకూర్చి కౌరవనాశనం చేయటం శుభఫలం. ఈ రెండూ శ్రీకృష్ణుడి అంటే భగవంతుడి అధీనంలో ఉన్నాయనటం, 
ఆ భగవ(ద్రూపుడైన శ్రీకృష్ణుడే తల్లి, తండ్రి, దైవం, రక్ష అని నివేదించుకొనటం ధర్మజుడి భక్తియుక్తమైన ధర్మనీతి వర్తనకు 
నిదర్శనం. ప్రార్థనకు శుభారంభం. ఇందులోని గుణం ప్రసాదం. (సంపా.) 
తే. సమయ మిది మిత్రకార్యంబు చక్క జేయ । నీ కతంబున నే మవినీతు డైన 

యా సుయోధను తోడి పోరాట దక్కి; యనుభవింతుము మా యంశమగు ధరిత్రి. 7 


ప్రతిపదార్థం: మిత్ర కార్యంబున్‌= స్నేహితుల యొక్క పనిని; చక్కన్‌+చేయన్‌= సరిచేయటానికి; సమయము+ఇది= ఇది 
తగిన వేళు నీ కతంబునన్‌= నీ మూలాన; ఏము= మేము; అవినీతుడు+ఐన= అవిధేయుడైనట్టి; ఆ సుయోధనుతోడి 
పోరాట= ఆ దుర్యోధనుడి తోడి కలహం; తక్కి= మాని; మా+అంశము+అగు ధరిత్రిన్‌= మా వంతు భూమిని; అనుభవింతుము= 
మేము అనుభవించగలం. 


తాత్సర్యం: కృష్ణా! మిత్రులమైన మా పనిని చక్కబెట్టడానికి నీ కిది తగిన తరుణం. నీవు రాయబారానికి వెళ్ళితే 
అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్దం చేయవలసిన అవసరం రాదు. మా పాలికి వచ్చే రాజ్యాన్ని మేము 
అనుభవించగలం. 


విశేషం: దివ్యాదివ్యుడైన శ్రీకృష్ణుడికి సూటిగా చేసిన ప్రార్థన ఇది. ఇందులో రెండంశాలు స్పష్టమవుతున్నాయి. 
1. కురుపాండవుల వివాదం మి(త్రకార్యంగా భావించుమని వేడికోలు. మిత్రకార్యమైతేనే మిత్రసమ్మితమైన ప్రబోధం నిర్వహించటానికి 


వీలవుతుంది. హితబోధకు అవకాశ మేర్పడుతుంది. ఇరువైపులా సమయ మెరిగి మందలించటానికి అనువుగా ఉంటుంది. 


2. కౌరవపక్షంలో (ప్రధానుడు దుర్యోధనుడు. అతడు నీతియుతుడు కాకపోగా అవినీతిపరుడు. అతడిని మిత్రవాక్యాలతో ఒక 
త్రోవకు తేవటం తేలికైన పనికాదు. అతడు రాజ్యపిపాసి. అందువలన యుద్దం కాకుండా అతడు రాజ్యభాగమీయటం 
అసంభవం. 

3. అటువంటి దుర్యోధనుడితో, అతడి తండ్రితో మంతనాలు సలిపి, హితవు చెప్పి పాండవులకు న్యాయంగా రావలసిన 
రాజ్యభాగాన్ని తిరిగి ఇప్పించటానికి శ్రీకృష్ణుడు కృషి చేయాలి. 

4. ఈ పద్యం 6వ పద్యానికి అనుబంధం. అది సూత్రం. ఇది ఉదాహరణం. అది శ్రీ కృష్ణుడి దక్షతను తెలిపేది. ఇది ఆ 
దక్షత వలన సాధించదగిన అసాధ్యకార్యాన్ని నిర్దేశించేది. 


5. ఇందులో ధర్మరాజు శాంతియుతంగా తనకు రావలసిన నేల వాటాను మాత్రమే కోరుతున్నాడు. దానికి దుర్యోధను 
డంగీకరించడు. సగమిస్తే పూర్తిగా జయించగల పరాక్రమం పాండవులకున్నదని అతడికి తెలుసు. ధర్మజుడు భాగం 
అడుగుతున్నాడు. కాదంటే మొత్తం రాజ్యాన్నే ఆక్రమిస్తాడు. భావి వ్యూహమంతా “పోరాట దక్కి యనుభవింతుము మా 
యంశమగు ధరిత్రి అనే వాక్యంలో బీజప్రాయంగా నిక్షిప్తం చేయబడి ఉన్నది. 


6. కాబట్టి ఈ పద్యం భావి యుద్దోద్యోగ బీజతుల్యం. గుణం (ప్రసాదం (సంపా) 


వ. నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారము, మమ్ము దురితంబులు వొరయకుండ నరసి రక్షింపు' 
మనవుడు వాసుదేవుండు 'నీ పంచిన యట్ల చేయంగలవా(డ; నెయ్యది తలంపు? సెప్పు' మనిన 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


నజాతశత్రుండు 'నీవు కరినగరంబున కరిగి కౌరవులతోడం దగిన మాటలాడి తెబింగు సేయవలయు' నని 
ప్రార్ధించి, యతని నియ్యకొలిపి యిట్లనియె: 8 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; మేము= పాండవులం; (ప్రద్యుమ్న+ఆది కుమారులతోడివారము= ప్రద్యుమ్నుడు మొదలైన నీ 
పుత్రులతో సమానులం; మమ్మున్‌= మమ్ములను; దురితంబులు= పాపములు; పొరయక+ఉండన్‌= చెందకుండేటట్టుగా; 
అరసి= విచారించి; రక్షింపుము= కాపాడుము; అనవుడున్‌= అని ధర్మరాజు వేడిన మీదట; వాసుదేవుండు= వసుదేవుని 
కుమారుడైన శ్రీకృష్ణుడు; నీ పంచిన+అట్టు+అ= నీవెట్లా చేయుమని చెపుతావో ఆ విధంగా; చేయన్‌+కలవాండన్‌= చేయగలను; 
ఏ+అది+తలంపు+చెప్పుము= నీ ఉద్దేశ మేమిటో నాకు తెల్పుము; అనినన్‌= అని శ్రీకృష్ణుడు పలుకగా; అజాతశత్రుండు= 
విరోధులే లేని ధర్మరాజు; నీవు కరినగరంబునకున్‌+అరిగి= నీవు హస్తినాపురికి వెళ్ళి; కౌరవులతోడన్‌= ధృతరా(ష్టుడు 
మొదలైనవారితో; తగిన మాటలు+ఆడి= ఉచితములైన పలుకులు పల్కి; తెణంగు+చేయవలయున్‌= ఒక దారి నేర్పరచాలి; 
అని ప్రార్థించి= అని వేడుకొని; అతనిన్‌= శ్రీకృష్ణుడిని; ఇయ్యకొలిపి= సమ్మతింపజేసి; ఇట్టు+అనియెన్‌= మళ్ళీ ఈ (ప్రకారం 
పలికాడు. 


తాత్సర్యం: కృష్ణా! ప్రద్యుమ్నుడు మొదలైన నీ కుమారులు నీకు ఎట్టాంటివాళ్ళో మేము కూడా అట్లాంటి వాళ్ళమే. 
మాకు పాపాలు సోకకుండేటట్టు ఆలోచించి మమ్మల్ని కాపాడుము” అంటూ ధర్మనందనుడు ప్రార్థించాడు. అంతట 
శ్రీకృష్ణుడు 'నీవు ఏమి చేయుమని ఆదేశిస్తావో అట్లా చేస్తాను. నీ అభిప్రాయ మేమిటో చెప్పు' మన్నాడు. అప్పుడు 
ధర్మజుడు కృష్ణుడితో “నీవు హస్పినాపురికి పోయి కౌరవులతో తగుమాటలాడి ఒకదారి నేర్పరచాలి” అని అర్థించి, 
అందు కాయనను అంగీకరింపజేసి మళ్ళీ ఇట్లా పలికాడు : 


విశేషం: 1. రక్షించుమని ధర్మరాజు శ్రీకృష్ణుడిని - దేవుడిని ప్రార్థించినట్టు (ప్రార్థిస్తున్నాడు. ఆ రక్షా విధానం పితాసుత 
సంబంధ బంధురమై ఉండాలని తమను (ప్రద్యుమ్నాదులతో పోల్చుకొన్నాడు. అంటే శ్రీకృష్ణుడిని పాండవుల కపికిశోర 
న్యాయంతో రక్షించుమని వేడుతున్నారని భావం. పాండవ యత్నం లేకుండా భగవంతుడైన శ్రీకృష్ణుడి యత్నమే కార్యంగా 
సాగాలని వేడుకొన్నాడు. అంటే, పాండవుల భారమంతా శ్రీకృష్ణుడిపై ఉంచారన్నమాట. 


2. పాండవులకు పాపాలు సోకకుండా కార్యం నిర్వహించుమని మరొక వేడికోలు. ఇది ధర్మజుడి ధర్మనీతి వర్తనాన్నీ, 
భగవంతుడికి ప్రీతిపాత్రమైన (ప్రవృత్తినీ వ్యంజింపజేస్తున్నది. ఉద్యోగంలో రాజనీతి (ప్రవర్తిల్లినా, అది ధర్మహాని కలిగించి 
పాండవులకు అపకీర్తిని, పాపఫలితాన్ని కలిగించకూడదు. అర్థం కంటె ధర్మమే ధర్మరాజుకు పీతి. అది దేవుడు మెచ్చే గుణం. 


3. ధర్మరాజు ప్రార్థిస్తున్నాడు. శ్రీకృష్ణుడు 'నీ ఆదేశాన్ని అక్షరాలా పాటిస్తా'నని అంటున్నాడు. ఇక్కడ ఒక రాజనీతి 
ధర్మసూత్రం ఉన్నది. శ్రీకృష్ణుడు తానే హస్తినాపురానికి పోవాలని నిశ్చయించాడు. దానికి ధర్మజుడి అనుమతిని కోరలేదు. 
అయితే ధర్మజుడు ఆ (ప్రతిపాదనను నిండుసభలోనే సమ్మతించాడు. కాగా, శ్రీకృష్ణుడు కురుసభలో స్వతంత్ర ప్రతిపత్తితో 
మాట్లాడతాడు. అందువలన ఆ మాటలాడేటప్పుడు ఏ పక్షానికీ అతడు ప్రాతినిధ్యం వహించక ధర్మదేవతలవలె పలుకవచ్చును. 
కాబట్టి, ముందుగానే తన వాదాన్ని శ్రీకృష్ణుడి ముందు నివేదించుకొనటానికి ధర్మరాజు పూనుకొన్నాడు. శ్రీకృష్ణుడు మనసు 
విప్పి, ధర్మరాజు ఏది ఆజ్ఞాపిస్తే దానినే చేస్తానని చెప్పి, తాను పాండవపక్షాననే హస్తినకు వెళ్ళుతున్నట్టు ప్రకటించాడు. దానితో 
(ప్రభువు ధర్మరాజనీ అతడి పంపున వెళ్ళుతున్న రాయబారి శ్రీకృష్ణుడనీ భావించే అవకాశం కలిగింది. దానిని ధర్మరాజు 
చక్కగా వినియోగించుకొని “నీవు హస్తినాపురానికి పోయి కౌరవులతో తగు మాటలాడి న్యాయం చేయు'మని కోరాడు. అంటే- 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 303 
మొదట శ్రీకృష్ణుడు స్వీయ సంకల్పంతో పోదలచాడు. ఇప్పుడు పాండవ ప్రార్థనకు అనువుగా పోవనిశ్చయించాడు. శ్రీకృష్ణుడు 
ఎంత స్వతం(త్రుడో, అంతటి భక్తపరతం[త్రుడని రాజనీతిపరంగా కూడా ప్రదర్శించటం ఈ సన్నివేశ విశేషం. (సంపా.) 
సీ. “మాతండ్రి తల(పును నాతని నందను | చందంబు నిన్న నా సంజయుండు 

పలికిన పలుకుల. దెలిసెంగదా నీకు; । వారి చిత్తము భంగి వాం డెజుంగు6; 
బాలు పంపనియీక మేలిమాటలన మ । మృలుక దీర్ణెదరు తా; రధిక దుష్క 
రంబైన యాసమయం బేము పదుమూండు । వత్సరంబులు సల్పి వచ్చియుండ. 


ఆ. గులము పాడి నడప. దల(పడ; పతి సెడం | దలంచెనేనిం గొడుకు వలచినట్టి 
వాండు గాన యతని వక్రత మాన్పలే(; । డింతకంటెం గలదె యెడరు మాకు? 9 


ప్రతిపదార్థం: మా తండి తల(పును= మా నాయనగారైన ధృతరాష్ట్రుడి ఉద్దేశం; ఆతని నందను చందంబున్‌= ఆయన 
కొడుకైన దుర్యోధనుడి తీరూ; నిన్న= నిన్నటి దినం; ఆ సంజయుండు పలికిన పలుకులన్‌= దూతగా వచ్చిన సంజయుడు 
మాటలాడిన మాటల వలన; నీకున్‌= నీకు; తెలిసెన్‌+కదా!= తెలిసింది కదా!; వారి చిత్తము భంగిన్‌= ఆ కౌరవుల మనోవైఖరి; 
వా(డు+ఎణుంగున్‌= ఆ సంజయుడికి తెలుసు; పాలుపంపు+అని+ఈక= మీ భాగమునకు వచ్చిన భూమి ఇంతని ఇయ్యక; 
మేలి మాటలన్‌+అ= తియ్యని పలుకులతోనే; తారు= ఆ కౌరవులు; మమ్ము+అలుక+తీర్చెదరు= మేము అలుగకుండ 
బుజ్జగిస్తారు; అధిక దుష్కరంబు+ఐన= చేయుట కేమాత్రం శక్యం కాని; ఆ సమయంబున్‌= ఆ (ప్రతిజ్ఞను; ఏము= మేము; 
పదుమూండు వత్సరంబులు సల్సి= పన్నెండేళ్ళరణ్యవాసం; ఒకయే డజ్ఞాతవాసం చేసి; వచ్చియుండన్‌= రాగా; పతి= ధృతరాష్ట్రుడు; 
కులము పాడి నడపన్‌= వంశధర్మం సాగించుటకు; తలపండు+అ= అనుకొనకున్నాడు; చెడన్‌+తలంవెనేనిన్‌= చెడిపోదలచుకుంటే; 
కొడుకున్‌ వలచినట్టివాడు= దుర్యోధనుడిమీద దురభిమానం చూపువాడవుతున్నాడు; కానన్‌= కాబట్టి; అతని వ(క్రతన్‌+మాన్సన్‌+ 
లే.డు= కొడుకు కుటిలబుద్దిని తొలగించలేకున్నాడు; ఇంతకంటెన్‌= ఈ విషమ స్థితికంటె; మాకున్‌= అన్నదమ్ములమైన 
మాకు; ఎడరు= ఆపద; కలదె?= మరొకటున్నదా? (లేదని భావం.) 


తాత్పర్యం: 'నిన్న సంజయుడు మాట్లాడిన మాటల వలన మా తండ్రి ధృతరాష్టుడి ఉద్దేశ మేమిటో, అతడి 
కుమారుడైన దుర్యోధనుడి తీరు ఎటువంటిదో నీకు తెలిసింది కదా! ఆ తండ్రి కొడుకుల చిత్తవృత్తులు ఎట్టాంటివో 
సంజయుడికి తెలుసు. మా రాజ్యభాగం మాకియ్యకుండా, మాకు కోపం రాకుండా, కల్లబొల్లి మాటలతో బుజ్ఞగిస్తున్నారు. 
చెప్పిన ప్రకారం మేము ఏమా(త్రం చేయశక్యంకాని అరణ్యాజ్ఞాతవాసాలు పదమూడేళ్ళు చేసి వచ్చిఉండగా ధృతరాష్ట్రుడు 
వంశధర్మం పాటించకున్నాడు. చెడదలచియే అతడు కొడుకు దారి ననుసరిస్తున్నాడు. అతడికి కొడుకుపట్ల వల్లమాలిన 
దురభిమానం కాబట్టి, సుయోధనుడి కుటిలత్వం మాన్సలేకున్నాడు. ఇంతకంటె మాకు విపత్తు మరేముంటుంది? 


విశేషం: 1. ధర్మజుడు మహావక్త విషయ స్వభావాన్ని బట్టి దానిని ఆతడు ప్రపంచించే తీరు మారుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు 
హస్తినాపురానికి వెళ్ళి పరిష్కరించవలసిన సమస్యలోని (ప్రధానాంశాన్ని మొదట సవిస్తరంగా, సమర్థవంతంగా ప్రతిపాదించా డీ 
పద్యంలో. 'ఇంతకంటెం గలదె యెడరు మాకు?” అన్నది ప్రధానాంశంలోని (ప్రాణం. 'ఆపదం గడవం బెట్టగ నోపెడి” శ్రీకృష్ణుడికి 
తన కేర్పడిన ఆపద (ఎడరు)ను పేర్కొన్నాడు. 


2. సంజయుడి రాయబారం వలన దుర్యోధన ధృతర్మాష్టుల మనోగతం తెల్లమైపోయింది. రాజ్యభాగమీయకుండా మాయమాటలతో 
పాండవుల కోపం చల్లార్చే సాంత్వన వచనాలు పలుకుతున్నారు. పాండవులు దుష్కరమైన అరణ్యాజ్ఞాతవాసాలు నియమంతో 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


గడపినా వంశ మర్యాదను పాటించి కౌరవులు రాజ్యభాగమిచ్చే ఆలోచన చేయరు. దుర్యోధనుడు దుర్మార్గుడై నాశనం 
కావటానికి సిద్దమైనా, అది తెలిసిన ధృతరాష్ట్రుడు తన కొడుకు వక్రబుద్దిని మాన్సలేదు. కొడుకును కాదనలేని ధృతరా ష్టుడి 
చిత్తవృత్తియే పాండవులకు అడ్డువచ్చిన పెద్ద సమస్య. దీనిని తీర్చి కార్యాన్ని శాంతంగా సాధించుకొనటమే శ్రీకృష్ణుడి 
ముందున్న సమస్య - అని ధర్మరాజు పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు. 


మస్మాసు మారతి” (సం. 5-70-80) యుద్గోన్ముఖులు కాకుండా శాంతి పరచటానికే. (సంపా 


క జననియు సమస్త బాంధవ | జనములు. బ్రియమంద, వారి శాంతులంగా జే 
యను, నెమ్మిగ నొక్కటియై | మననుం దెఅంగేది యునికి మా పారుషమే? 10 


ప్రతిపదార్థం: జననియున్‌= మా తల్లిఅయిన కుంతీదేవి; సమస్త బాంధవ జనములున్‌= చుట్టాలందరున్నూ; ప్రియము+అందన్‌= 
సంతోషం చెందగా; వారిన్‌= దుర్యోధనాదులను; శాంతులన్‌+కాన్‌+చేయను; నెమ్మిగన్‌= కూర్మితో; ఒక్కటి+ఐ+మననున్‌= 
కౌరవులున్నూ మేమూ కలసి మెలసి జీవించటానికీ; తెఅగు+ఏది+ఉనికి= దారి దోచక ఇట్లా పడిఉండటం; మా పౌరుషమే?= 
మాకు మగతనం అవుతుందా? 


తాత్పర్యం: మా తల్లీ, చుట్టపక్కాలూ హర్షించేటట్లూ, దుర్యోధనాదులందరూ యుద్దంమాట ఎత్తకుండా 
శాంతించేటట్లూ, కౌరవులూ మేమూ కలసి మెలసి ఒద్దికగా జీవించేటట్టూ మార్గం తెలియక ఇట్టా బ్రతకటం మాకు 
మగతనం కాదు. 


విశేషం: ఎడరు తీరటంవలన రెండు ఫలితాంశాలు కలగాలని ధర్మరాజు స్పష్టం చేస్తున్నాడు. 


1 ప్రస్తుతం ఉన్న స్థితి ఇట్లాగే కొనసాగటానికి వీలులేదు. అట్లా కొనసాగటం పాండవ పౌరుషానికే తలవంపులు. కాబట్టి 
పరిష్కారం త్వరగా జరగాలి. 


2. అయితే ఆ పరిష్కారం తల్లికీ బంధువులకూ సంతోషంతోపాటు ఊరట కలిగించేదిగా ఉండాలి. కౌరవ పాండవులు కలిసి 
కలకాలం జీవించేటట్టుండాలి. (సంపా) 


క. ఇచ్చటి బంధులు నీవును | నచ్చెరువడి వినుచునుండ నయిదూళ్ళును మా 

కిచ్చినను జాలు నంటిని । బొచ్చెముగా దింతవట్టు పూర్ణము సుమ్మీ! 11 
ప్రతిపదార్థం: ఇచ్చటి బంధులు= ఇక్కడనున్న చుట్టాలూ; నీవును= నీవూ; అచ్చెరువడి= ఆశ్చర్బపడి; వినుచున్‌+ఉండన్‌= 
వింటూండగా; మాకున్‌= అన్నదమ్ములమైన మాకు; అయిదు+ఊళ్ళును= ఐదు (గ్రామాలను; ఇచ్చినను= ఇచ్చినప్పటికీ; 


చాలున్‌+అంటిని= సరిపోతుందని సంజయుడితో అన్నాను; పొచ్చెము+కాదు= తక్కువ కాదు; ఇంతవట్టు= నేనాడిన ఈమా(త్రపు 
మాట; పూర్ణము సుమ్మీ!= చాలు సుమా! 


తాత్సర్యం: కృష్ణా! ఇక్కడున్న చుట్టాలూ, నీవు విస్మయంతో వింటుండగా- “సక్రమంగా మాకు అర్హరాజ్యం 

పంచియివ్వటానికి మా తండ్రికి మనసొప్పకపోతే ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు. 
థి థి థి 

అందుకూ అతడిష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకొనటానికి ఐదూళ్ళిచ్చినా చాలు” నని సంజయుడితో 

ఇంతవరకూ నే చెప్పిన మాటలలో కపటం లేదు. అంతా యథార్థం సుమా! 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 305 


విశేషం: 1. ఆ ఫలితాంశాల సాధనలో ధర్మజుడు ఇంతకు పూర్వమే ఒకదారి చూపించాడు. అర్హరాజ్యం బదులు అయిదూళ్ళు 
ఇస్తే చాలునని నిండుమనసుతో ఉన్నాడు. నిజానికి అది దానోపాయ ప్రయోగ నైపుణ్యం. దానివలన బంధువులతో పాటు 
కృష్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంతటి జొదార్యం కూడా దుర్యోధన ధృతరా(ష్టుల ప్రవర్తన వలన బూడిదలో పోసిన పన్నీరై 
పోయింది - అని ధర్మరాజు మనవి చేశాడు. అంతకంటె మంచి ఉపాయం మరేదైనా ఉంటుందా? అని ఆలోచించాలని 
సమస్యలోని మరొక ముడి విప్పి చెప్పాడు. 2. ధర్మరాజడిగిన అయిదూళ్ళ పేర్చు మూలంలో ఇట్లా ఉన్నాయి. అవిస్థలం, 
వృకస్థలం, మాకంది, వారణావతం మరింకేదైనా ఒక ఊరు. తెలుగులో అవిస్థలం, మాకంది పట్టణాలకు బదులు కుశస్టలం, 
వాసంతి పేర్కొనబడ్డాయి. (చూడు. ఉద్యో. 1.377). (సంపా.) 


శా. ఆ దుర్యోధను డంతమాత్రయును జేయంజాలండో కాని, పెం 
పేదం గ్రూరత కోర్వరాదు; సిరి నా కేలందునే, గ్రాసవా 
సోదైన్యంబులు వచ్చు నా యరయు నీ చుట్టాలకుం; గావునన్‌ 
మోదంబందుట గల్లు గౌరవులు నేముం బొంది శ్రీ నొందినన్‌. 12 


ప్రతిపదార్థం: ఆ దుర్యోధనుండు= ఆ సుయోధనుడు; అంతమాత్రయును+చేయన్‌+చాలండో కాని= కడకు నేను కోరిన 
ఐదూళ్సైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు గాని; పెంపు+ఏదన్‌= గౌరవం నశించేటట్టు; క్రూరతకున్‌+ఓర్వన్‌ రాదు= (క్రూరకర్మలు 
కావించటానికి సహించలేను; సిరి= రాజ్యసంపద; నాకున్‌+ఏల+అందునేన్‌= నా కెందు కని తలంచితినేని; నా+అరయు= నేను 
చూచే; ఈ చుట్టాలకున్‌= ఈ బంధు జనాలకు; (గ్రాసవాసస్‌(ఫ+దైన్యంబులు వచ్చున్‌= తిండికీ, బట్టకూ కరువేర్పడుతుంది; 
కావునన్‌= అందుచేత; కౌరవులున్‌= ధార్తరాష్టులూ; ఏమున్‌= మేమూ; పొంది= కూడి; శ్రీన్‌+ఒందినన్‌= సంపద పొందితే; 
మోదంబు+అందుట+కల్లున్‌= సంతోషం పొందటం జరుగుతుంది. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు కడకు నే నడిగిన ఐదూళ్ళయినా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కాని, గౌరవం చెడేటట్టు 
(క్రూర కార్యాచరణానికి నా మనసు ఒప్పుకోదు. పోనీ, రాజ్యసంపద నా కెందు కని వారిని అడగటం మానితే, 
నన్నా[శ్రయించుకొనిఉన్న నా బంధుజనులకు కూటికీ, గుడ్డకూ దైన్యం ఏర్పడుతుంది. కనుక కౌరవులూ, మేమూ 
ఒద్దికగా ఉండి రాజ్యసంపద పంచుకొంటే ఉభయులకూ సంతోషం సమకూరుతుంది. 


విశేషం: 1. ధర్మజుడు ఈ పద్యంలోని వాక్యాలను భావోద్వేగంతో పలికినట్లు తిక్కన రచించాడు. ఇందులో నాలుగు 
వాక్యాలున్నాయి. అవి భిన్న భావావస్థలను వ్యక్తం చేసేవి. 'దుర్యోధను డీమాత్రం కూడా చేయలేడా?” అన్నది ఆవేశంతో, 
ఆవేదనతో గొంతెత్తి పలికే రోషవాక్యం. ఆ వాక్యం తరువాత కొంత విరామం అభినయంగా స్ఫురిస్తుంది. ఉదాత్త స్థాయిలో 
పలికిన ఆ వాక్యం నుండి తన గొంతును మంద్రస్థితికి తెచ్చుకొనటానికి “కాని” అనే పదం తోడ్పడింది. ఈ వాక్యానికీ 
తరువాతి వాక్యానికీ ఉన్న అంతరం తెలియచెప్పింది. "పెంపేదం (గూరత కోర్వరాదు” అనే వాక్యంలో ధర్మజుడి అభిమానం 
ద్యోతకమైనది. అప్పటి తన దీనస్థితిని స్పురింపచేసింది. దీనికి రెండు మూడు రకాల అర్థాలు చెప్పవచ్చును. (1) దుర్యోధనుడి 
పరంగా-అయినా, ఆ విధంగా జొన్నత్యాన్ని వీడ్రి (క్రూరత్వాన్ని చేపట్టటం సహించరాదు- అని చెప్పవచ్చును. (2) ధర్మరాజుపరంగా- 
అతడు ఐదూళ్ళు కూడా ఇవ్వలేదని నా గౌరవాన్ని దిగజార్చుకొని నన్ను నేను [క్రూరంగా కించపరచుకొనటం సహించరాని 
స్థితి. (3) దుర్యోధనుడు అయిదూళ్ళు ఇవ్వలేదనే నెపంతో గౌరవం చెడేటట్టు క్రూరకార్యానికి పూనుకొనటానికి నా మనసు 
ఒప్పుకోదు. సందర్భశుద్ది గలిగిన మూడంచుల అర్థాలతో ముచ్చట కొలిపే ఈ వాక్యం ఒక్కటే మంద్రస్థాయిలో అనే వాక్యం. 
ఆ తరువాత కొంత విరామం ఉంటుంది. “సిరి నాకేలందునే?” - ఈ వాక్యం సంజయుడి రాయబారంలోని తాత్సర్యాన్ని 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనసులో తలచుకొని గూఢమైన బాధతో, దెబ్బతిన్న ఆత్మాభిమానంతో, ఆలోచిస్తూ గంభీరంగా అనే వాక్యం. ధృతరాష్ట్రుడు 
“పాండవులకు రాజ్యం వద్దు, యుద్దం కూడదు, (ప్రశాంతంగా (బ్రాహ్మణుల వలె జీవించటం ఉచితిమని సంజయుడి ద్వారా 
సూచించాడు. ఆ ఆదేశాన్ని అనుసరించి ధర్మరాజు తనకు సంపద ఎందుకులే? అని అనుకొన్నా- అది పొసగని పని అని 
భావం. దీనిని మరొక విధంగా అన్వయించవచ్చును. ఒకవేళ దుర్యోధనుడు ఐదూళ్ళు కూడా ఇవ్వకపోతే ధర్మరాజుకు సిరి 
సంపదలకు ఆలవాలమైన రాజ్యం అసలు ఉండదు. అయినా, ధర్మరాజు సిరిని కోరకుండా వైరాగ్య జీవితం గడపటానికి 
అతడు విపుల సంసారి. అందువలన అది సాధ్యం కాదు. మరి సిరి ఎందుకు? అంటే.. 'నా అరయు చుట్టాలకు - 
(గ్రాసవాసోదైన్యం వస్తుందని ధర్మజుడి సమాధానం. ఇది తన స్థితిని చెప్పుకొనటమే కాక కౌరవులను వ్యంగ్యంగా ఎత్తిపొడవటం 
కూడా, నూరుగురు కొడుకులు, బంధువులు ఉన్న పెద్ద సంసారం ధృతరాప్టుడిది. వారి కొరకే అత డీ రాజ్యాన్ని హరించింది. 
వారి పోషణ వారి కెంత ముఖ్యమో తనవారి పోషణ తనకంత ముఖ్యమని ధర్మజుడి ఎత్తిపొడుపు. అంతేకాదు. తనది కూడా 
క్షత్ర గార్హస్థ్య జీవితమనీ, బ్రాహ్మణ సన్న్యాస జీవితం కాదనీ హెచ్చరిక! ఈ వాక్యం ధర్మరాజు నిక్కచ్చిగా, నిష్టురంగా, 
నిండుగా, గండుగా అన్నాడు. ఈ మూడు వాక్యాలే ధర్మజుడి వాదనలో మూడు బలమైన అంశాలు. వాటి ఫలితాలు (శ్రోత 
ఊహించాలని (గ్రహించాలి. అంటే, అయిదూళ్ళయినా ఇవ్వని (క్రూరత్వం ఏర్పడితే, మా అయిదుగురి బంధువులనూ పోషింప 
దగినంత రాజ్యాన్ని మేము గ్రహించక తప్పదు. అప్పుడు యుద్దం తప్పదు. 'కౌరవ నాశనం తప్పదు. ఇవన్నీ ఊహించగలిగితే 
ధర్మరాజు 'కావుననో అనటంలో ఉన్న గడుసుదనం గోచరిస్తుంది. శారవ. పాఠరడవులు. కలిసి రాజ్యసంపదను పంచుకొంటే 
ఉభయులూ సంతోషాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది” అని ధర్మజుడు తేల్చి చెప్పాడు. 

2. తిక్కన ధర్మరాజు యొక్క ఉపన్యాస శిల్పంలో కొన్ని శైలీ స్వభావాలను రచనలో (ప్రవేశపెట్టాడు. అవి (1) ఒక పద్యాన్ని 
ఒక విధమైన భావావస్థకు ఆలోచనాత్మకమైన అభివ్యక్తిగా మలచటం. ఈ వాక్యంలో ధర్మరాజు ఉభయులూ సంవద 
పంచుకొనటం ఉచితం అనే తాత్పర్యాన్ని చెప్పటానికి కావలసిన మానసికావస్థను (ప్రకటించాడు. (2) పద్యాన్ని వాక్యమండలిగా 
రూపొందించటం. (3) వాక్యానికీ వాక్యానికీ మధ్య కొంత విరామం ఉన్నట్లు, అభినయం సాగుతున్నట్టు, ఒక భావం నుండి 
మరొక భావానికి మరలుతున్నట్లు స్ఫూర్తిని కలిగించటం. వాక్యాలను పలకటంలో ఉండే ఉదాత్తానుదాత్తస్థితులను ధ్వనింప 
జేయటం. (4) వాచికాభినయ ద్యోతకమైన నాటకీయ పద్య రచనను సంతరించటం. (5) వాదాంశాలను [క్రమంగా 
ఆవిష్కరించి పద్యం చివర (ప్రతిపాద్యాంశ ఫలితాంశాన్ని ప్రకటించటం. ఈ లక్షణాలన్నీ ఒక మహావక్త, రాజనీతివేత్త మాట్లాడే 
ఉపన్యాసంలో గోచరించే అంశాలు. 


3. తిక్కన రచించిన మంచి పద్యాలలో ఇది ఒకటి. ధర్మజోపన్యాసంలో తిక్కన వివిధ అర్హగుణాలను సార్థకంగా వాడాడు. 
ఇందులో అజఠరత్వం, అపారుష్యం అనే లక్షణాలు గల సౌకుమార్యం సంతరించబడింది. (సంపా) 


ఉ.  అక్కట! లాంతులైనం బగటైనను జంపన కోర నేల? యొం 
డొక్క తెటింగు లేదె? యది యొప్పదె? బంధు సుహృజ్జినంబు లా 
దిక్కున నున్నవారు; గణుతింపక సంపదకై వధించి దూ 
టిక్కుట దోషమందు టను నీ దురవస్థల కోర్వవచ్చునే?” 13 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; లాతులు+ఐనన్‌= పరాయివారైనా; పగణు+ఐనను= శత్రువులే అయినా; చంపన్‌+అ+కోరన్‌+ 
ఏల= చంపాలనే ఎందుకు కోరాలి?; ఒండు+ఒక్క+తెజుంగు లేదె?= యుద్దం కంటె మరొకమార్గం లేదా?; అది+ఒప్పుదె?= 
ఆ మార్గం తగింది కాదా?; ఆ దిక్కునన్‌= ఆ కౌరవుల పక్షంలో; బంధు సుహృద్‌ జనంబులు= చుట్టాలు, మిత్రులు; 
ఉన్నవారు= ఉన్నారు; గణుతింపక= ఆ వైపున ఉన్న మా బంధుమిత్ర వర్గాన్ని లెక్కించక; సంపదకై= సిరికై; వధించి= (వారిని) 
చంపి; దూజు+ఎక్కుట= నిందలపాలవటం; దోషము+అందుట= పాపం మూటగట్టుకొనటం; అను= అనునట్టి; ఈ 
దుర్‌+అవస్థలకున్‌= ఈ దుర్హశలకు; ఓర్వన్‌+వచ్చునే?= సహింప శక్యమగునా? (కాదని భావం.) 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 307 


తాత్సర్యం: అయ్యో! వారు ఇతరులే అగుదురుగాక! విరోధులే అగుదురుగాక! వారిని చంపవలెననే ఎందుకు 
కోరాలి? పోరాటంకంటే మరో మంచిదారి లేదా? ఆ మార్గం మంచిది కాదా? కౌరవుల పక్షంలో మా చుట్టాలు, 
మి(త్రులు ఉన్నారు. వారిని లెక్కించక రాజ్యసంపదకై సంహరిస్తే నిందలపాలుగాక తప్పదు. పాపాలు మూటగట్టుకొనక 
తప్పదు. ఇట్లా ఇహపరాలు రెంటికీ దూరం చేసే దుర్షశను నేను భరించలేను. 


విశేషం: 1. రారాజు రాజ్యభాగ మీయడు కాబట్టి యుద్దం చేసి రాజ్యాభాగం పొందటమే కర్తవ్యం- అని భావించే వారి 
తలపులను మనస్సులో ఉంచుకొని ధర్మరాజు యుద్దం కంటే వేరే మరొక మార్గాన్ని అన్వేషించవలసిన అవసరాన్ని ఈ 
పద్యంలో నొక్కి చెపుతున్నాడు. పైపద్యంలో రాజ్యభాగం యొక్క అవసరాన్ని చెప్పి, దానిని సాధించే మార్గాన్ని గురించి తన 
ఆలోచనా విధానాన్ని ఈ పద్యంలో ఆవిష్కరించాడు. 


2. ఈ పద్యం 'అక్కట! అనే మాటతో మొదలవుతున్నది. అది విచారాన్నీ, ఆశ్చర్యాన్నీ తెలిపే వాచికాభినయ వాచకం! 
ఆమాట అనే ముందు ధర్మజుడి భావనలో యుద్దమే కర్తవ్యమనే యోచన మెదలిన సంగతి ధ్వని. ఇట్లా అభినయాంశాలతో, 
అభినయ వాచకాలతో మనోగత భావాలను ధ్వనింప చేయటం నాటకీయ శిల్పంలో రసధ్వని. 


3. చంపవలసి వస్తే లోకంలో పరాయివారినీ, శత్రువులనూ ఎన్నుకొనటం సహజం. వారితో స్నేహ సంబంధాలుగాని, రక్త 
సంబంధాలుగాని, భావజాల సంబంధాలు కాని ఉండవు కాబట్టి. అయినా వారిని కూడా రాజ్యం కొరకు చంపాలనుకొనటం 
అహింసాధర్మం కాదు. మానవ మూల్యమైన దయాధర్మం కూడా కాదు. అది యుద్దనీతి జొతుందేమో కాని, ధర్మనీతి కాదు. 
ఆ అంశాన్ని ఈ వాక్యంలో ధర్మజుడు చెప్పాడు. ఇది సాధారణ శాంతిసూక్తం. 


4. 'ఒండొక్క తెజంగు లేదె?' ఇది ఆలోచనాముద్రతో వేస్తున్న ప్రశ్న. ఎదుటివారిని “ఆలోచించండి” అని అడుగుతున్న 
నాట్యము॥ద్ర. దీని వెనుక రాజనీతి కూడా ఉన్నది. చతుర్విధోపాయాలలో చివరిది. సామ, దాన, భేదోపాయాలు విఫలమైపోయిన 
తరువాత దండోపాయాన్ని తప్పనిసరి పరిస్థితులలో ప్రయోగించాలి కాని, ముందుగానే తొందరపడి యుద్దం చేయరాదు. 
అయితే, యుద్దానికి ప్రత్యామ్నాయమైన ఉపాయం (ప్రప్రథమ కర్తవ్యం. దానిని ధర్మజుడు సూచిస్తున్నాడు. 


5. “అది యొప్పదె?' - అట్లా చెయ్యటం న్యాయం కాదా? అని (ప్రశ్నిస్తున్నాడు. ధర్మజుడి దృక్పథంలో అదే న్యాయం. సభ్యులు 
లి. 

కూడా తన అభిప్రాయంతో అంగీకరించేటట్టు చేసే నేర్పుతో కూడిన ప్రశ్న. ఈ ప్రశ్న వేసి ధర్మరాజు కొంత విరామం పాటించి 

ఉంటాడు. ఆయన నిజానికి ఏ పరాయివారినో, శత్రువులనో ఉద్దేశించి మాట్లాడటం లేదు. హస్తినాపురంలో ఉన్న బంధు 

మిత్రులను గురించే భావిస్తున్నాడు. ఆ ఆలోచన నుండి తరువాతి వాక్యం వెలువడింది. 


6. 'బంధు సుహృజ్జనంబు లా దిక్కున నున్నవారు'. ఇది పాండవు లను కొనవలసిన మాట. కౌరవు లెట్లాగూ పాండవులు 
బంధువులని భావించటం లేదు. ధర్మరాజు దయామూర్తి కాబట్టి ఈ ధర్మనీతి పద్దతిలో ఆలోచిస్తున్నాడు. పగవారినే 
చంపగూడదని లోకనీతి చెప్పుతుండగా బంధు మిత్రులను చంపటం న్యాయమా? అని యుద్దోద్యోగానికి విరుగుడుగా ఈ 
అంశాన్ని పేర్కొన్నాడు. 

7. ఈ ధర్మనీతిని లెక్కచేయకుండా సంపద కొరకు బంధుమిత్రులను యుద్దంలో చంపితే రెండు దుర్తశలు కలుగుతాయట! 
అవి- అపకీర్తి పాపం. ఈ రెండూ ధర్మవీరుడి జీవితానికి ఇహపరాలు లేకుండా చేసే దుర్షశలు. అపకీర్తి వలన ఈ జన్మలో 
మృత్యువు పాలైనట్లే పాపంవలన జన్మ జన్మలలో సద్గతి కోల్పోయినట్లే. కాబట్టి కౌరవులను యుద్దంలో చంపితే పాండవు 
లిహపరాలకు చెడుతారని ధర్మరాజు నిశ్చయం. 


8. “ఈ దురవస్థల కోర్వవచ్చునే?' సంపద లేకపోయినా (బ్రతుక వచ్చునుగాని, అపకీర్తితో పాపంతో (బ్రతకటం అసాధ్యమని 
ధర్మజుడి నీతిసూక్తం. 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


9. ఈ పద్యం ముగిసేసరికి రెండు విరుద్దాంశాలు ధర్మజుడు (ప్రతిపాదించాడు. (1) రాజ్యభాగం కావాలి. అందరూ కలిసి 
ఉండాలి. (2) యుద్దం జరుగకూడదు. ఈ రెండూ జరిగేవి కావని స్పష్టం. కాని, ఆ దిశలో యత్నం జరగాలని ధర్మజుడి 
ఆశయం. 


10. ఈ విషయాన్ని సభ మననం చేసికొనటానికి ధర్మరాజు కొన్ని క్షణాల విరామం ఇచ్చాడు. అది నాటకీయంగా అవసరం. 


11. ఈ పద్యంలో శ్రేషమనే శబ్దార్జోభయ గుణాలు సంతరించబడ్డాయి. రచనలో మసృణత్వం, పదవాక్య సంవిధానంలో ఘటన 
ఈ పద్య రచనకు ప్రాణం. 


12. తిక్కన తీర్చిదిద్దిన ఉపన్యాస శిల్ప పద్యాలలో ఇది కూడా (ప్రశస్తి చెందింది. నేటికీ తెలుగువారి మాటలలో సంధి యత్నాల 
పట్ల ఈ పద్యం పల్లవిగా వినిపిస్తుంది. (సంపా.) 


వ. అని పలికి పాండవాగ్రజుండు వెండియు. 14 
తాత్సర్యం: అట్లా ధర్మజుడు పలికి మరల ఇట్లా అన్నాడు : 


విశేషం: ఉపన్యాసఘట్టంలో తిక్కన నడుమ నడుమ రచించే చిన్న చిన్న వచనాలను అభినయ వ్యంజకాలుగా రూపొందించటం 
నాటక శిల్పం. పాండవా(గ్రజుడు అనే విశేషణం సార్థకం. అతడి మాట పాండవ స్కంధావారంలో ముక్తకంఠంతో వినపడుతుం 
దని ధ్వని. 'వెండియు”' - అనేది కొన్ని క్షణాల విరామానంతరం అనే కాలసూచిక. (సంపా.) 


ఆ. క్షత్రధర్మ మింత కష్టమగునె? పెటి । ధర్మ మాచరింప దగ దటండ్రు 

గాన శస్త్రజీవికయ తగియున్నది; | యైన వంశనాశ మనభిమతము. 15 
ప్రతిపదార్థం: క్షత్రధర్మము= రాజధర్మము; ఇంత కష్టము+అగునె?= ఇంతటి కష్టంతో కూడుకొన్నది గదా!; పెజ+ధర్మము= 
(క్షత్రియులు) అన్యధర్మము; ఆచరింపన్‌+తగదు+అటం|డ్రు= అనుష్టించరాదని పెద్దలు చెప్పుతారు; కానన్‌= కాబట్టి; 


శస్ర్రజీవిక+అ+తగి+ఉన్నది= మాకు ఆయుధోపజీవనమే యుక్తమై ఉన్నది; ఐనన్‌= అయినప్పటికీ; వంశనాశము= కులనిర్మూలనం; 
అనభిమతము= నాకు ఇష్టం కాదు. 


తాత్సర్యం: బొరా! క్షత్రియ ధర్మపాలనం ఎంతో కష్టంతో కూడుకొన్నది. అన్య ధర్మాచరణం రాజులకు తగదని 
పెద్దలంటారు. కనుక ఆయుధాలను చేతబట్టి బ్రదకటమే వారికి యోగ్యమైన పని. కాని, రాజ్యానికై కులనిర్మూలనం 
చేయటం నాకు సమ్మతం కాదు. 


విశేషం: 1. అజాతశత్రువు యొక్క అంతర్మథనానికి ఈ ఆటవెలది అచ్చమైన అభినయ వాచికం. ఈ పద్యానికి మూలం 
గమనిస్తే దీని ముచ్చట మరీ బాగుంటుంది. 


“పాపః క్షత్రియ ధర్మో౭ యం నయంచ క్షత్రబాంధవాః, 
స నః స్వధర్మో౭ ధర్మో వా వృత్తి రన్యా నిగర్దితా”. (సం. 5-70-46) 


“క్షత్రియ ధర్మం ఎంత పాపం! అని మూలంలో అంటే. ఎంత కష్టం?” అని తెలుగులో అన్నాడు. 'మనమేమో క్షత్రియ 
బంధువుల” మని మూలంలో ఉంటే. తిక్కన దానిని వదలివేశాడు. ఈ విషయం వాచ్యం చేయవలసిన అవసరం లేదు. 'అది 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 309 


మనకు స్వధర్మం. ధర్మమైనా పరధర్మం నిందకు పాతమౌతుంది' - అని మూలం. దీని వరుస మార్చి - పణ 
ధర్మమాచరింప( దగ దటండ్రు' అని మొదట పలికాడు తెలుగులో. ఆటవెలది ఉత్తరార్హం అన్వయ సుందరంగా తెలుగులో 
అమరింది. క్షత్రియులైన పాండవులకు 'శస్త్రజీవికయే'” స్వధర్మమై తగి ఉన్నది. అట్లని యుద్దం చేసి కార్యం సాధించటమే 
కర్తవ్యం కాదు. వంశనాశనం జరుగకుండా కార్యసాధనం చేయటం కర్తవ్యం. క్షత్రధర్మానికీ, అహింసకూ సంఘర్షణ వచ్చినపుడు 
యుద్దేతర మార్గంలో కార్యాన్ని లోకహితంగా సాధించటం కూడా ధర్మమే. దానినే ధర్మనీతివర్తనం అంటారు. ధర్మరాజు ఆ 
మార్గాన్ని సూచించాడు. 


2. ఆటవెలది పాదాలు నాలుగూ నాలుగు వాక్యాలు. విరుద్ధ ధర్మ సూచికలు. అయినా అన్వయసుందరాలు. 


3. ఇందులో అర్థవ్యక్తి అనే శబ్దార్థ గుణాలు పోషించబడ్డాయి. (సంపా.) 


వ. అదియునుంగాక. 16 
తాత్పర్యం: ఇంతేకాక. 


ఆ. కలహ మగుట లక్ష్మి. గావించు. బ్రాణహా । నియును జేయు; నింత నిక్కువంబు; 
పలువు రొకని కోడి పాటుట, బల్లిదు | లనదచేత( జెడుటయును ఘటించు. 17 


ప్రతిపదార్థం: కలహము+అగుట= యుద్దం రావటం (సంభవించటం); లక్ష్మిన్‌= సంపదను; కావించున్‌= లభింపజేస్తుంది; 
ప్రాణహానియును+చేయున్‌= ప్రాణనష్టం గూడ కలిగిస్తుంది; ఇంత నిక్కువంబు= (ధనసం(ప్రాప్తి ప్రాణనష్టం, యుద్దం వలన 
జరగటం) యథార్థం; పలువురు= అనేకులు; ఒకనికిన్‌+ఓడి= ఒక్కడి చేతిలో అపజయం పొంది; పాటుట= పరుగిడిపోవటం; 
బల్లిదులు= బలవంతులు; అనదచేతన్‌= దుర్భలుడిచేత; చెడుటయును= నశించుటయున్నూ; ఘటించున్‌= కలుగజేస్తుంది. 


తాత్సర్యం: యుద్దం జరిగితే సంపదలు సంప్రాప్తిస్తాయి. ప్రాణహాని కూడా సంభవిస్తుంది. ఇందులో సందేహం 
లేదు. పెక్కుమంది ఒక్కడి చేతిలో ఓడిపోయి పరుగెత్తిపోవటం, బలవంతులు బలహీనుడి చేజిక్కి సమసిపోవటం 
కూడ జరుగుతుంది. 


విశేషం: యుద్దం వలన లాభనష్టాలు మొదట చెప్పాడు ధర్మజుడు. సంపద కలగటం లాభం. ప్రాణహాని నష్టం. యుద్దంలో 
జరిగే అబ్బురాలను రెండింటిని తరువాత పేర్కొన్నాడు. ఒకే మహావీరుడి చేతులలో పలువురు పారిపోవచ్చును. ఒక్కొక్కసారి 
అసమర్జులైన వారు గుంపు కట్టి బలవంతులను చంపవచ్చును. మొదటి దానికి అర్జునుడు, భీష్ముడు ఉదాహరణలు 
కావచ్చును. కౌరవులు చంపిన అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైనవారు రెండవ పద్దతికి ఉదాహరణలు. ఇవి అసహజమైనవి. 
అదృష్టంమీద, అవకాశం మీద ఆధారపడిన ఇటువంటి సంఘటనలను ఆధారంగా చేసికొని జయాపజయాలను ముందే 
నిశ్చయించటం కష్టం. జయాపజయాలు దైవాధీనాలు. ఈ వాస్తవం - యుద్గోపాయం విశ్యసనీయం కాదని సూచిస్తున్నది. 
(సంపా.) 


క జయమగు నోడుదు మను ని । శయ మొక్కండు లేదు; వినుము! సమరమున బరా 
జయము మరణంబు కంటె హృ । దయపుట భేదనము సేయు. దథ్యం బనఘా! 18 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్య పురుషా!; వినుము= నా మాట లాలకించుము; సమరమునన్‌= యుద్దంలో; జయము+అగున్‌= 
మనకే విజయం లభిస్తుంది. ఓడుదుము= మనవే అపజయం పొందుతాము; అను నిశ్చయము= అనే నిర్ణయం; 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒక్కండు లేదు= ఒకటీ లేదు; పరాజయము= అపజయం; మరణంబుకంటెన్‌= మృతికంటె కూడా; హృదయపుట 
భేదనము+చేయున్‌= దొప్పవంటి గుండెను పగులగొట్టుతుంది; తథ్యంబు= ఇది నిజం 


తాత్పర్యం: కృష్ణా! యుద్దంలో మనమే గెలుస్తాం, లేదా ఓడిపోతాం అని నిశ్చయంగా చెప్పటానికి వీలులేదు. 
సంగ్రామంలో అపజయమే సంప్రాప్తమైతే అది మరణంకంటె గుండెను (బ్రద్దలు చేసి, దుస్సహమైన వేదనను 
కలిగిస్తుంది. ఇది నిజం. 


విశేషం: విజయం తథ్యం కాని యుద్దం కంటె మరణం మే లని ధర్మరాజు పేర్కొని సభ్యులు, యుద్దేతర మార్గాలలో 

కార్యసాధన మేలని తలంచేటటు చేస్తున్నాడు. యుద్దం చేయాలనే భీమాదుల వాదాలను తర్కబద్దమైన ప్రతివాద చాతుర్యంతో 
౧ ము హో పహ 

నియమిస్తున్నాడు. (సంపా.) 


క కాన నవశ్యము( బెనంకువ । గాని యుపాయమున( బగఅం గడతేర్చు ధృతిం 
బూని నడచు నెవ్వండు డెం । దానం జెయివెట్టికొని యతడు నిద్రించున్‌. 19 


ప్రతిపదార్థం: కానన్‌= కాబట్టి; అవశ్యమున్‌= తప్పక; పెన(కువ కాని= కయ్యం జరగని; ఉపాయమునన్‌= వెరవు చేత; 
పగబన్‌= శత్రువులను; కడతేర్చు ధృతిన్‌+పూని= అణచునట్టి ధైర్యం వహించి; ఎవ్వండు నడచున్‌= ఎవడు మెలగునో; 
అతండు= అట్టివాడు; డెందానన్‌= గుండెమీద; చెయి+పెట్టికొని= చేతిని ఉంచుకొని; నిద్రించున్‌= హాయిగా నిద్రపోతాడు. 


తాత్పర్యం: యుద్దం అన్ని అనర్థాలకు మూలమవటంచేత కయ్యం చేయకుండానే ఉపాయంతో విరోధులను 
అణచివేయగలననే ధైర్యం వహించి ఎవడు (ప్రవర్తిస్తాడో వాడు గుండెమీద చేయి వేసుకొని నిశ్చింతగా నిదురిస్తాడు. 


విశేషం: యుద్దోపాయాన్ని ప్రయోగించే అవసరం రాకుండానే సామదాన భేదోపాయాలతోనే కార్యఫలాన్ని సాధించటం 
ఉత్తమమని ధర్మజుడు తేల్చిన ఫలితాంశం. ఇది శాస్త్ర సమ్మతమైన ధర్మనీతి. ఈ పద్యంతో ఒక (ప్రతిపాదన ముగిసింది. 
అందుకే కాని అని పద్యం మొదలైంది. ధర్మరాజు తన ఉపన్యాసంలో ప్రతిపాద్యాంశ పరిసమాప్తిని సూచించే వాక్యాన్ని 'కావున' 
అని మొదలు పెడుతూ ఉంటాడు. అది ఆయన వాక్యశిల్పం. (సంపా.) 


ఆ. పగయ కలిగె నేని బామున్న యింటిలో | నున్న యట్లకాక యూఅడిల్లి 
యుండు నెట్లు చిత్త మొకమాటు( గావున  వలవ దధిక దీర్హ వైరవృత్తి. 20 


ప్రతిపదార్థం: పగ+అ+కలిగెనేనిన్‌= విరోధమే ఏర్పడితే; పాము+ఉన్న+ఇంటిలోన్‌= సర్పమున్న గృహంలో; ఉన్న+అట్ల కాక= 
ఉన్నట్టే ఉంటుందిగాని; ఒకమాటున్‌= ఒకసారిఅయినా; చిత్తము= హృదయం; ఊటఅడిల్లి= ఊరటపొంది; ఎట్టు+ఉండున్‌?= 
ఎట్లా ఉండగలదు?; కావునన్‌= కాబట్టి; అధికదీర్ధవైరవృత్తి= చిరకాలం విరోధంతో మెలగటం; వలవదు= కూడదు. 


తాత్సర్యం: శత్రుత్వమే ఏర్పడితే పామున్న యింటిలో కాపురమున్నట్లే ఉంటుందిగాని ఒక తడవైనా మనస్సు 
నిమ్మళంగా ఉండదు. కనుక ఎవరితోనూ దీర్షకాలం విరోధంతో (ప్రవర్తించటం తగదు. 


విశేషం: అలం: ఉపమ. ఇది గొప్ప నైతిక సూక్తి, సుభాషితం. మూలం: 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 311 


“సుఖం ప్రశాన్తః స్వపితి హిత్వా జయపరాజయౌ ॥ 

జాత వైర శ్చ పురుషో దుఃఖం స్వపితి నిత్యదా | 

అనినృత్తేన నునసా స సర్ప ఇన వేశ్మని ॥ 

ఉత్సాదయతి యః సర్వం యశసా స విముచ్యతే ” (సం. 5-70-59,60,61) 
జయాపజయాలను పట్టించుకొనని 'ప్రశాంతచిత్తులు సుఖంగా నిద్రిస్తారు. పగపట్టిన పురుషుడు (ప్రతిదినం దుఃఖంతో 
పడుకొంటాడు. పగ వలన సుఖం లేని వాడు పామున్న ఇంటిలో ఉన్నవాడి వలె సర్వాన్నీ పాడుచేసికొంటాడు. వాడికి 
పూర్వమున్న కీర్తి కూడా తరిగిపోతుంది- అని మూల తాత్సర్యం. తిక్కన మూలాన్ని సందర్భోచితంగా చికిలిపెట్టి నాడుకొన్నాడు. 


సంస్కృతంలో వైరం అనే పదానికి తెలుగు-పగ. ఈ పదం తెలుగులో బాగా ప్రచారంలో ఉన్నది. పాముకూ పగకూ 
కవి సమయం వంటి అనుబంధం ఉన్నది. అందువలన తిక్కన పగ కలిగిన చిత్తం పాము పుట్ట వంటిదనీ, అటువంటి 
చిత్తివృత్తిగల వ్యక్తి పాముపుట్ట ఉన్న ఇల్లనీ ఉపమించాడు. వ్యాస హృదయానికి వన్నెపెట్టాడు. 

పగ ఒకసారి (ప్రవేశిస్తే శాంతి ఉండదు కాబట్టి దానిని తగ్గించటం, తొలగించటం తప్ప మార్గాంతరం లేదు. అంటే 
ఎక్కువ కాలం పగను మనసులో ఉంచుకొనకుండా నిర్మూలించుకొనటమే యుద్దనివారణకు తరణోపాయమని ధర్మజుడి 
భావన. 


యుద్దానికి మూలం పగ. ఎడతెగని పగయే యుడ్డోన్మాదంగా మారుతుంది. మాయాద్యూతంలో వంచించి రాజ్యాన్ని 
కాజేశారనే పగతో పాండవులలో యుద్దజ్వాల రగులుతున్నది. బలవంతులైన పాండవులు (బ్రతికి ఉంటే ప్రభుత్వం దక్కదని 
అసూయాపరులైన కౌరవులు వారి మీద పగతో యుద్దానికి కూడా సిద్దమవుతున్నారు. ఇది ఉభయులకు వర్తించే నీతి. పగ 
తగ్గితే యుద్ద ప్రవృత్తి సహజంగానే సమసిపోతుంది. యుద్దేతరోపాయాలలో ఇది ఉత్తమం, నైతికం, ఆధ్యాత్మికం. కాని, అది 
సాధ్యమా? అన్నది హిమాలయమంత (ప్రశ్న. (సంపా.) 


చ. పగ యడంగించు టెంతయు శుభం; బది లెస్స; యడంగునే పగం 
బగ? వగ గొన్న మార్కొనక పల్మక యుండగ వచ్చునే? కడుం 
దెగ మొదలెత్తిపోవ( బగ దీర్చంగ వచ్చిన గ్రౌర్య మొందు; నే 
మిగతి( దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా! 21 


ప్రతిపదార్థం: కేశవా!= శ్రీకృష్ణా!; పగ+అడంగించుట= విరోధాన్ని రూపుమాపటం; ఎంతయున్‌+శుభంబు= మిక్కిలి శ్రేయస్కరం; 
అది లెస్స= అది మంచిపని; పగన్‌= విరోధంచేత; పగ+అడంగునే= విరోధం శమిస్తుందా? (అంటే శమించదు); వగ+కొన్నన్‌= 
(ఒకరి) పగవలన (మరొకరు)బాధపడితే; మార్కొనక= అతడిని ఎదిరించక; పల్కక+ఉండంగన్‌+వచ్చునే= ఊరకుండటం 
శక్యమా? కాదు; కడున్‌+తెగన్‌= పరమ సాహసంతో; మొదలు+ఎత్తిపోవన్‌= తుదముట్టేటట్టు; పగన్‌+తీర్చంగన్‌+వచ్చినన్‌= 
వైరాన్ని నిర్మూలించటానికి సిద్దపడితే; (క్రౌర్యము+ఒందున్‌= (క్రూరకృత్యములకు తాను ఒడిగట్టవలసి వస్తుంది; ఏమిగతి+ 
తలంచినన్‌= ఏ విధంగా ఆలోచించినా; పగకున్‌= విరోధానికి; మేలిమి లేమి= ఆధిక్యం లేకుండుట; (ధ్రువంబు= నిజం. 


తాత్సర్యం: విరోధాన్ని అణచివేయడం ఎంతో శ్రేయస్కరం. అది మంచి పని. విరోధం వలన విరోధం సమసిపోదు. 
ఒకడు వైరం వహించి మరొకరికి బాధ కలిగిస్తే, బాధపెట్టిన వాడితో తలపడక ఊరకుండటం శక్యం గాదు. పరమ 
సాహసంతో తుదముట్ట పగను నిర్మూలించటానికి పూనుకొంటే దారుణ కృత్యాలకు ఒడిగట్టవలసివస్తుంది. కనుక, 
ఎన్ని విధాల ఆలోచించినా పగవలన కీడేగాని ప్రయోజనం శూన్యం. కృష్ణా! ఇది నిజం. 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. పగ వలన కలిగే అనర్జాన్ని చెప్పే గొప్ప సూక్తి ఇది. తెలుగువారి నిత్య వ్యవహారంలో నిత్యంగా నిలిచే సత్యం 
వంటి పద్యం. తిక్కన రచించిన మేటి పద్యాలలో ఒకటి. 


2. ధర్మరాజు తర్కబద్దంగా ఆలోచిస్తాడు. ఆలోచిస్తూ మాట్లాడుతాడు. ఆ పాత్ర స్వభావానికి అనుగుణంగా ఈ పద్యాన్ని 
చిన్న చిన్న వాక్యాల పొందికైన రచనతో చేశాడు తిక్కన. చిన్న వాక్యం ఆలోచనాతరంగం. శాంతి పొందటం కర్తవ్యం. 'దానికి 
భంజకం పగి అని చెప్పాలి. దానినే పగను గురించి వివరించి, అది లేకపోతేనే శాంతి, అది కర్తవ్యం” అని ధర్మరాజు చెప్పాడు. 
కూడనిది ముందు చెప్పితే కూడేదాని ప్రతిపాదనకు బలం వస్తుంది. దీన్నే తర్కంలో నేతి నేతి వాదం అంటారు. ధర్మరాజు 
దానిని పాటించాడు. 


3. ధర్మరాజు మౌలికంగా శాంతి కాముకుడు. ధర్మనీతి వర్తనుడు. కౌరవులు రాజ్యభాగ మీయరని సంజయుడి రాయబారం 
వలన తేలిపోయింది. అది కౌరవుల పగ సాధింపు చర్య. అయితే, ఆ పగల వలన కలిగే ఫలమేమిటి? అని జిజ్ఞాసువైన 
ధర్మరాజు ఆలోచించాడు. శ్రీకృష్ణుడి రాయబారానికి మూలకారణం పగలేకుండా చేయటమే అని బలంగా ఈ పద్యంలో 
ప్రతిపాదిస్తున్నాడు. 


4. పగ ఉన్న మనసు పాము పుట్ట ఉన్న ఇల్లు వంటిది. అందులో శాంతి ఉండదు- అని చక్కని దృష్టాంతాన్ని నిత్య జీవితంలో 
నుండి తీసికొని పూర్వపద్యంలో చెప్పి, ఈ పద్యాన్ని ఎన్నుకొనటంలో మంచి పూర్వరంగం తయారు చేసి, ప్రతిపాద్యాంశాన్ని 
చెపుతున్న వాద కౌశలం (ప్రకటిత మౌతున్నది. 


5. పగను అణచటం ఎంతైనా శుభం. శుభం అనే మాటకు బదులు మేలు, మంచిది, హితవు వంటి అర్థాలు వచ్చే పదాలు 
వాడవచ్చును. తెలుగు పలుకుబడిలో శుభం” పదాని కున్న వాడుక శక్తి మరో పదానికి లేదు. 'అది లెస్స” అనే చిన్నవాక్యం- 
తెలుగువారు తాను చెప్పిన దాన్ని స్థిరంగా నమ్ముతున్నారని (ధ్రువీకరించే పద్దతికి (ప్రతినిధి. నిజం. నా మాట నమ్ము- సత్యం' 
మొదలైన పలుకుబడులకు అది సమానం. ధర్మరాజు చెప్పింది తాను గట్టిగా నమ్మి చెప్పిందే అని అర్థం. తెలుగు పలుకుబడి 
గల వాక్యాలకు ఈ తిక్కన పద్యం రత్నాల పేటి. 


6. పగను గురించి చెప్పే ఈ పద్యంలో ధర్మరాజు- (పాండవులు) - భవిష్యత్తులో అనుసరించబోయే కార్యాచరణ పద్దతి 
ఈ పగమీదే ఆధారపడి ఉంటుందని హెచ్చరిక చేశాడు. పగ వలన వగగొన్నవారు తిరగబడకుండా ఊరుకొనబోరట! 
సంజయుడు- పాండవులు శాంతించాలని చెప్పాడు. దానికి తిరుగు సమాధాన మిది. కారవుల పగకు తగిన సమాధానం 
చెప్పటమే వగగొన్న పాండవుల సహజ కార్యాచరణం. అయితే, ఒకసారి పగసాధింపుకు దిగితే ఇక దయాదాక్షిణ్యాలకు 
తావుండదు. సంధి వచనాలకు అవకాశముండదు. దారుణమైన క్రూరవృత్తితో శత్రు సంహారమే సాగుతుంది. కౌరవనాశనం 
తప్పదు. కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా పగను తొలగించక పోతే ఎటువంటి మంచీ ఏర్పడదు. చివర “ధ్రువంబు కేశవా!” 
అనే వాక్యం కూడా - ఇది నిశ్చయం, ఇది జరిగి తీరుతుంది. నా మాట అయి తీరుతుంది. ఇది నిజం- ఇన్ని అర్జాలనిస్తుంది. 
వాద ప్రతిపాద్యాంశంలోని నిత్యత్వాన్ని స్థాపించే తర్కరహస్యం ఈ పద్య నిర్మాణ మర్మం. 

7. పూర్వరంగాన్ని ముందు పద్యంలోనూ, తాత్పర్యాన్ని తరువాతి పద్యంలోనూ చెప్పిన తిక్కన ఛందస్సుల మధ్య తర్కంతో 
వంతెన కట్టాడు. కావున శాంతి పొందుటయ కర్ణము” అనే నిశ్చితాంశం తరువాతి పద్యం ఎత్తుగడలోని వాక్యం. 

8. తిక్కన నాటకీయ సంభాషణ శిల్పంలో ఉపన్యాస రచన- లేదా - దీర్చ సంభాషణ ఒక విశిష్టాంశం. సందేశమిచ్చే 


ముఖ్యపాత్రలూ, దూతలూ మాత్రమే ఈ దీర్హసంభాషణలు చేస్తారు. భారతంలో ధర్మజుడి ఉపన్యాస ఖండికలలో 
ఉద్యోగపర్వంలోని ఈ భాగం ప్రసిద్ధమైనది. అందులో ఈ పద్యం శిరోమణి వంటిది. 


9. ఈ పద్యంలో వాడిన తెలుగు పదాల పొందిక గమనిస్తే సంస్కృత భారతంలోని భావాలను తెలుగులో ఎంత ఆత్మీయం 
చేసికొని, జాతీయంగా తెలుగు పలుకుబడికి ప్రాణంగా తిక్కన రచించాడో స్పష్టమవుతుంది. విశేషించి - పగ, శుభంబు, 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 313 


లెస్స, వగ, మార్కొనక, కడుందెగ మొదలెత్తిపోవ, మేలిమి, (ధ్రువంబు మొదలైన పదాలు సార్థకాలు, శబ్ద ప్రయోగౌచిత్యానికి 
పద్యమంతా ఉదాహరణమే. 


10. 'వగ గొన్న మార్కొనకి - అనే పాఠానికి 'పగగొన్న మార్కొనకి, 'తెగగొన్న మార్కొనకి అనే పాఠాంతరాలు 
కనపడుతున్నాయి. 


11. ఈ పద్య రచనకు సహకరించిన మూలకశ్టోక మిది- 


“న చాపి వైరం వైరేణ కేశవ వ్యుపశామ్యతి, 
హవిషాన్నిర్యథా కృష్ణ భూయ ఏవాభివర్దతే”. (సం. 5-70-63) 


కేశవా! పగతో పగ ఎప్పటికీ చల్లారదు. హోమ పదార్థా లుంచిన కొద్దీ హోమాన్ని ఎట్లా ప్రజ్వరిల్లుతుందో పగవలన 
పగ మరల మరల రగిలి పెచ్చుపెరుగుతుంది. తిక్కన ఈ ఉపమానాన్ని (గ్రహించలేదు. యజ్ఞోపకరణాన్ని పగకు ఉపమానంగా 
వాడక పోవటం వలన జొచిత్యం పోషించబడింది. మూలంలో కంటె తిక్కన పద్యం వస్తువులో, రచనలో, జిగి బిగి 
ప్రదర్శిస్తున్నది. 
12. తిక్కన ధ్వనిమార్గంలో కవిత రచించాడు. అందులోనూ రసధ్వని ఆయన ప్రత్యేక రంగం. వాచికాభినయ (ప్రధానమైన 
ర ఘట్టంలో మాటలు పాత్రల స్వభావాలనూ, స్వభావాలు ప్రకరణ భావాలనూ, ధ్వనింపబేసి, నాయకుడైన ధర్మజుడి 
ధర్మనీతి వర్తనంలోని ఉత్సాహదీప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ధర్మజుడి ధర్మవీరం తిక్కన కవితలో రసోల్లాసం. 


13. తిక్కన శబ్దగుణానికి అర్థగుణాన్ని వన్నైగా నిలుపుతాడు. ఈపద్యం అటువంటి శిల్పానికి ఉదాహరణం. పదబంధంలోని 
మసృణత్వమే శబగుణమైన శేష లక్షణం. బహుపదా లున్నప్పటికీ ఏకపదం వలెనే భాసించటం దాని స్వభావం. అర్థగుణమైన 
re రూ 6 oa థి — 
శేష అరఘటనకు సంబంధించింది. అనేకభావా లున్నప్పటికీ వాటికి ఐక్యఘటనాన్ని మార్చేదిగా అర్హగుణశ్లేష రాణిస్తుంది. శేషలో 
(39) థి థి ౧ అతి లా 
క్రమం, కౌటిల్యం, అనుల్బణత్వం ఉపపన్నమై ఉండాలని వామనుడు పేర్కొన్నాడు. ఈ మూడు లక్షణాలూ ధర్మజుడి 
వాక్యఘటనలో అర్థగుణ సిద్దిని పొందాయి. ధర్మరాజు మాటల పొందికలో ఎంత మన్నిక ఉంటుందో, వాక్యాల కూర్పులో 
అంత అర్థ సంఘటన ఉంటుంది. మాటలను అతకటం శబ్దగుణం, ఊటగా ఊరే భావాలను బహు వాక్యాలలో (ప్రయాణింపజేసినా 
ఏకధారను అర్థస్ఫూర్తియందు సంఘటింపజేయటం అర్థగుణం. తిక్కన రచనలో శబ్దగుణమైన శ్లేష అర్థగుణమైన శ్లేషకు 
న్‌ థి ద డా = థె ar 
ఊడిగం చేస్తుంది. వాక్యవిన్యాసంలో ఏకసూ(త్రంగా ఉండే ఆలోచనా(క్రమం ఒక్కొక్కప్పుడు వక్రతతో కూడి ఉన్నా, అనుల్బణత్వాన్ని 
ఆద్యంతమూ ఆదరిస్తుంది. ఇది తిక్కన సంభాషణ శిల్పంలోని ఆయుస్వూత్రం. ఈ పద్యంలోని ధర్మజుడి వాక్యరచన 
అర్హగుణమైన శ్లేషకు శీర్మప్రాయమైన ఉదాహరణం. 
థి షష ౧ యి రూ 


14. ఈ పద్యంలో అలంకారం లేదు. కాని, నాటకీయత ఉన్నది. సమాసాలు లేవు కాని, వాక్య విన్యాసం ఉన్నది. ఆడంబరం 
లేదు. కాని, ఆలోచన ఉన్నది. తిక్కన పద్యరచన ఆలోచనామృతం. (సంపా.) 
ఉ. కావున శాంతిం బొందుటయ కర్ణము; దా నది యట్టులుండె; శ్రీ 

గావలె నంచు6 బోరితము గామియు. గోరెద; మెల్లసొమ్ములుం 

బోవుటయుం గులక్షయము పుట్టుటయున్‌ వెలిగాం/గ నొండుమై 

నే విధినైనం జక్కయడు టెంతయు నొప్పు. జుమీ జనార్దనా! 22 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; శాంతిన్‌+పొందుట+అ= శాంతి వహించటమే; కర్ణము= చేయవలసిన పని; తాన్‌+అది+అట్టులు+ 


ఉండెన్‌= ఆ విషయం అట్లా ఉండనీ; శ్రీ+కావలెన్‌+అంచున్‌= సంపద కావలెననీ; పోరితము+కామియున్‌= యుద్దం 
జరగకుండ ఉండవలెననీ; కోరెదము= మేము వాంఛిస్తాము; ఎల్ల సొమ్ములున్‌= ఉన్న సమస్త ధనాలూ; పోవుటయున్‌= 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


నశించటమూ; కులక్షయము పుట్టుటయున్‌= వంశనాశం కలగటమూ; వెలి కాంగన్‌= ఈ రెండునూ జరగకుండా; ఒండుమైన్‌= 
వేరొక్క విధంగా; ఏ విధిన్‌+ఐనన్‌= ఏ (ప్రకారంగా నైనా; చక్కన్‌+పడుట= బాగుపడటం; ఎంతయున్‌+ఒప్పున్‌+చుమీ!= 
మిక్కిలి తగును గదా! (ఎంతో బాగుంటుంది కదూ!); జనార్హనా!= శ్రీకృష్ణా!. 


తాత్సర్యం: వైరం వలన ప్రయోజనం శూన్యం. కలత లేక నిమ్మళంగా ఉండటమే తగిన పని. కృష్ణా! ఆ 
విషయమట్లా ఉండనీ. నేను సంపద కావాలనీ, యుద్ధం జరగకుండ ఉండాలనీ కోరుకొంటున్నాను. యుద్ధం వలన 
ధననష్టం, వంశనాశనం జరుగుతుంది. ఈ రెండూ జరగని ఉపాయంతో ఎట్టాగయినా బాగు పడటం మిక్కిలి 
సముచితం కదా! 


విశేషం: 1. పాండవోద్యోగ సారసర్వస్వ మనదగిన పద్యం ఇది. ఉద్యోగపర్వానికి గుండెకాయవంటిది. 

2. కావున- అనే నిశ్చితార్థంతో మొదలు కావటం రచనాశిల్పం. 

3. యుద్దం లేకుండా శాంతి పొందటం (ప్రస్తుత కర్తవ్యం - అని ఫలితాంశ (ప్రతిపాదనం. 

4. దూతకార్యంలో లక్ష్యం శాంతి. ఆ శాంతిని సాధించే మార్గంలో రక్షించబడవలసిన మూల్యాలు మూడు. అవి: 

(1) రాజ్య సంపద కావాలి. (2) కాని, యుద్దం జరగకూడదు. (3) సంపద నష్టం కాకుండా, కులక్షయం కాకుండా మరే 
మార్గంలోనైనా, ఏ పద్దతిలో నయినా కార్యం చక్కబడాలి. 


ఈ ప్రణాళిక ధర్మజుడి ఉద్యోగంలోని ధర్మనీతి. ఇంతటితో ధర్మజుడి ప్రధాన ప్రతిపాదనం ముగిసింది. (సంపా.) 


చ. మనమున. బక్షపాతగతి మాదెస మానుము ధర్మనీతి వ 
ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్లునట్టి చొ 
ప్పున విదురాది సజ్జనుల బుద్దికి రా నుచితంబుతోడి మె 
ల్పునం బరుసందనంబునను భూపతులెల్ల నెఖుంగ నాడుమీ! 23 


ప్రతిపదార్థం: మనమునన్‌= నీ హృదయంలో; మా దెసన్‌= మా విషయమై; పక్షపాతగతిన్‌= అభిమానం చూపటం; మానుము= 
వదలి పెట్టుము; ధర్మనీతివర్తనములన్‌= ధర్మంతో నీతితోకూడిన నడవడికలతో; రెండు దిక్కులన్‌= ఇరుపక్షాలకూ; హితంబును= 
మేలును; పెంపును= అభివృద్దియు; కల్లునట్టి చొప్పునన్‌= సమకూడే రీతిలో; విదుర+అది= విదురుడు మొదలైన; సజ్జనుల 
బుద్దికిన్‌+రాన్‌= సత్పురుషుల మనసునకు సమ్మతమయ్యేటట్టుగా; ఉచితంబుతోడి మెల్పునన్‌= అనువైన మెత్తబాటుతోనూ; 
పరుసందనంబునను= కరకుదనంతోనూ; భూపతులు+ఎల్లన్‌= కురుసభలోని రాజులందరూ; ఎజుంగన్‌= తెలిసికొనేటట్టు; 
ఆడుమీ= పలుకుము. 


తాత్పర్యం: కృష్ణా! మా విషయంలో పక్షపాతం చూపవద్దు. ధర్మం, నీతి- వీటి ననుసరించి ఇరుపక్షాలకున్నూ మేలు, 
అభివృద్ది సమకూరే రీతిలో, విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్టుగా తగినంత 
మెత్తదనంతోనూ, కఠినమైన మందలింపులతోనూ కురుసభలో రాజు లందరూ (గ్రహించేటట్టు మాట్లాడుము. 


విశేషం: ఇంతవరకూ దౌత్య కార్య లక్ష్యాన్నీ, ప్రయోజనాన్నీ నిర్దేశించిన ధర్మరాజు ఈ పద్యం మొదలుకొని 26వ పద్యం 
వరకు దూత వర్తనాన్ని గురించి తన అభిప్రాయాలను తెలుపుతున్నాడు. ఇవి పరోక్షంగా ఉత్తమదూత సాధారణ లక్షణాలుగా 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 315 


కూడా అన్వయిస్తాయి. అవి 1. మనస్సులో పక్షపాతగతి మానాలి. 2. ధర్మనీతి పథంలో తప్పకుండా నడవాలి. 3. ఉభయ 
పక్షాలకూ మేలూ, అభ్యుదయం కలిగేటట్టు మాట్లాడాలి. 4. సభ్యులలో విదురాది సత్సురుషులకు సమ్మతమయ్యేటట్లు 

(30) (30) లా 
మాట్లాడాలి. 5. అవసరాన్ని బట్టి మెత్తగానూ, కఠినంగానూ, మందలిస్తున్నట్టుగా సంభాషణ నిపుణంగా సాగించాలి. 
6. సభలోనున్న రాజులందరూ పాండవుల ఉద్యోగాన్ని సక్రమంగా, సమగ్రంగా తెలిసికొన గలిగేటట్టు మాట్లాడాలి. మహాభారతంలో- 
దూతలకు ఉండదగిన ఈ లక్షణాలన్నీ చెప్పింది ధర్మజుడు. ఆచరించి చూపింది శ్రీకృష్ణుడు. (సంపా.) 


చ. తగవునం బోక రాజు బెడిదంబులు వల్మినయేని సైచి యొ 
ప్పుగ నిలుమీ; గురుత్వము( బ్రభుత్వమునుం గల పెద్దవారి మా 
ట గొనమి యా సుయోధను కడన్‌ నిలువన్‌ మన మెల్ల గారవం 
బుగం గురువృద్దు పల్కు దలంపుం జన నిచ్చిన మెచ్చరే జనుల్‌? 24 


ప్రతిపదార్థం: రాజు= దుర్యోధనుడు; తగవునన్‌+పోక= న్యాయమార్గాన నడువక; బెడిదంబులు= కఠినవాక్యాలు; పల్కిన+ 
ఏనిన్‌= మాట్టాడినట్టయితే; సైంచి= సహించి; ఒప్పుగన్‌+నిలుమీ= చక్కగా నిలబడుము; గురుత్వమున్‌= పెద్దరికం; 
ప్రభుత్వమునున్‌= రాచరికమున్నూ; కల= కలిగిన; పెద్దవారిమాట= వృద్దుల వచనం; కొనమి= ఆదరించకుండటం; ఆ 
సుయోధను కడన్‌+నిలువన్‌= ఆ దుర్యోధనుడి దెసనుండగా; మనము+ఎల్లన్‌= మనమందరమూ; గారవంబుగన్‌= మర్యాదతో; 
కురువృద్దు పల్కున్‌= కౌరవులలో పెద్దవారైన భీష్మాదుల మాటను; తలథున్‌= ఉద్దేశమును; చనన్‌+ఇచ్చినన్‌= సాగనిస్తే; 
జనుల్‌= లోకులు; మెచ్చరే?= మనలను పొగడకుందురా? 


తాత్సర్యం: న్యాయ మెంచక దుర్యోధనుడు పరుష వాక్యాలు పల్కితే సహించవలసింది. తొందరపాటున సభ విడిచి 
రావద్దు. పెద్దరికం, రాచరికంగల పెద్దలమాట సుయోధనుడు వినలేదనే నింద వాడి తలపై వేయవలసింది. మనం 
గౌరవంగా కురువృద్దులైన భీష్మాదుల మాటనూ, ఉద్దేశాన్నీ సాగనిస్తే లోకులు మనలను మెచ్చుకొంటారు. 


విశేషం: ఈ పద్యంలో ధర్మరాజు కురుసభలో ఏర్పడే సంఘటనలను బుద్దిబలంతో ఊహించి ఆయా సందర్భాలలో 
శ్రీకృష్ణుడు వ్యవహరించవలసిన తీరులను నిర్దేశించాడు. అవి- 
ac) (=| 


(1) దుర్యోధనుడు అన్యాయంగా, అసభ్యంగా, పరుషంగా పలికినా, వ్యవహరించినా వాటిని సహించి సభలో నిగ్రహంతో 
ఉండాలి. తొందరపడి సభ వెలువడి రావద్దు. ఇది కీలకాంశం. 


(2) సభలోని పెద్దలు దుర్యోధనుడి దుప్ప్రవర్తనాన్ని వారిస్తారు. నిందిస్తారు, అతడికి హితవులు బోధిస్తారు. అతడు వారి 
మాటలు వినడు. ఆ నింద అతడికి నిండు కొలువులో ఏర్పడేటట్టు నిబ్బరంగా నిలిచి నిర్వహించాలి. 


(3) ధృతరా|ప్ట్రడు పెద్దలు చెప్పిన మాటలు విని, వారికి అనుకూలంగా మాట్లాడి, కొడుకును వారించవచ్చును. ఆ పరిస్థితిని 
గమనించి, ధృతరాష్టుడి ఆనతిని మనం గౌరవిస్తున్నట్టు వ్యవహరించి, అతడి మాట సాగేటట్టు చేయాలి. అంటే దుర్యోధనుడి 
మాట కాదని పాండవులకు ధృతరాష్టుడు రాజ్యభాగం ఇచ్చే పరిస్థితులను కలిగించి ఫలప్రాప్తిని సాధించాలి. 


(4) దీనినే సామభేదోపాయాల నిపుణ ప్రయోగమంటారు రాజనీతిలో. దీనివలన యుద్దం లేకుండానే పాండవులకు రాజ్యభాగం 
దక్కే అవకాశా లేర్పడతాయి. (సంపా) 


మ. సుతువాండై వినయంబు సేకొనక యేచొప్పున్‌ దగం జెప్ప కా 
ధృతరాష్తుం డవినీతి. జేసినను సంధింపంగ రాదంచు వే 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


గ తెగంబాఅకు తెంపుసేయునెడ లోకంబెల్ల మెచ్చం బ్రకా 
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగా( జేయుమీ! 25 


ప్రతిపదార్థం: ఆ ధృతర్నాష్టుండు= ధృతరాష్ట్ర మహారాజు; సుతువాండు+ఐ= కుమారుడి పక్షం వహించినవా(డై; వినయంబు 
చేకొనక= విధేయత చూపక; ఏ చొప్పున్‌= ఏ మార్గమునూూ; తగన్‌+చెప్పక= యుక్తంగా తేల్చక; అవినీతిన్‌ చేసినను= అవినీతితో 
వర్తించినట్టయితే; సంధింపంగన్‌+రాదు+అంచున్‌= సంధి చేయటం పొసగదని; వేగ= వెంటనే; తెగన్‌+పాణుకు= సాహస 
కార్యానికి పూనవద్దు; తెంపు+చేయు+ఎడన్‌= సాహసానికి పూనుకొనవలసినప్పుడు; లోకంబు+ఎల్లన్‌+మెచ్చన్‌= జనులందరూ 
కొనియాడునట్టుగా; ప్రకాశిత ధర్మస్థితిన్‌+ఒంది= (ప్రకటితమైన ధర్మంలో నెలకొన్నవాడవై; మా మనమున్‌= మా హృదయాన్ని; 
నిశ్చింతంబుగాన్‌+చేయుమీ= నిర్విచారంగా ఉండేటట్టు కావించవలసింది. 


తాత్పర్యం: ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుడి పక్షం వహించి వినయం వీడి ఏ అభిప్రాయం వెల్లడించక 
అవినీతితో మెలగినప్పుడు ఇక నేమాత్రం సంధి పొసగదని వెంటనే సాహసించవద్దు. సాహసం చేయవలసివస్తే 
జనులంతా కొనియాడేటట్టు ప్రకటిత ధర్మమందు నిలిచిన వాడవై మా మనసు విచారరహితంగా ఉండేటట్టు 
చేయవలసింది. 


విశేషం: 1. ఒకవేళ- అనుకొన్నట్టు ధృతరాష్ట్రుడు వ్యవహరించక దుర్యోధనుడి దుర్నీతిని సమర్థించి అవినీతితో ప్రవర్తించి, 
రాజ్యభాగాన్ని ఇవ్వదలచకపోతే సంధికార్యం చెడిపోయిందని వెంటనే సభను వదలిపెట్టి రావద్దు. 

2. సాహసించి నిండు కొలువులో నిలబడి (ప్రజలందరూ (గ్రహించేటట్టు పాండవుల ధర్మస్థితి 'ప్రకటితమయ్యేటట్టు గంభీరంగా 
ఉపన్యసించుము. ప్రజలు పాండవ ప్రయత్నాలు తెలిసికొని సత్యధర్మస్థితిని సమర్థిస్తే చాలు. రాయబారం సఫలమైనట్లే. అంటే 
సామదాన భేదాల ప్రయోగాన్ని కౌరవులు తిరస్కరించి యుద్గోపాయానికి దారిచూపినట్టే జాతుంది. (సంపా) 


ఆ. ఇన్ని సంకటముల నిబ్బంగి నెంతయు । నొగులు చిత్తవృత్తి నొవ్వు దీర్ప 
వెజ్జ వీవకావె! వేయేల? యేగతి | నడప( దలంచి తదియ నాకు€ బ్రియము.” 26 


ప్రతిపదార్థం: ఇన్ని సంకటములన్‌= ఇన్ని చిక్కులతో; ఈ+భంగిన్‌= ఈ విధంగా; ఎంతయున్‌= మిక్కిలి; నొగులు= 
వికలమౌతున్న; చిత్తవృత్తి నొవ్వు= మనో వ్యాపారము యొక్క వేదనను; తీర్షన్‌= తొలగించటానికి; వెజ్జవు= వైద్యుడవు; 
-ఈవు+అ+కావె!= నీవే కదా!; వేయి+ఏల= పలుమాట లెందుకు?; ఏ గతిన్‌= ఏ రీతిగా; నడపన్‌+తలణితి(వ)= మమ్ములను 
ముందుకు నడిపించ దలచుకొన్నావో; అది+అ= అదే; నాకున్‌+(ప్రియము= నాకిష్టం. 


తాత్సర్యం: కృష్ణా! ఇన్ని చిక్కులతో ఈ ప్రకారంగా నా మనస్సు వికలమై వేదన చెందుతున్నది. నా మనో బాధను 
తొలగించుటకు తగిన వైద్యుడవు నీవుకాక మరెవ్వరు? ఇన్ని మాటలెందుకు? నీవు మమ్ము ఏ మార్గాన నడిపించ 
నెంచావో ఆ మార్గంలో నడవటమే నాకు సమ్మతం.’ 


విశేషం: 1. ధర్మరాజు తన చిత్తం చిక్కులతో ఈ విధంగా వేదనపడుతున్నదని చెప్పాడు. అంటే ఆయన తన మనసులోని 
బాధనే వెళ్ళగ్రక్కాడన్న మాట. అంటే శ్రీకృష్ణుడికి తన బాధను నివేదించుకొన్నాడన్నమాట! ఆయనది ఆదేశం కాదనీ, 
నివేదనమనీ నిపుణంగా చెప్పాడు. ఇది వాస్తవంగా గోచరించే రాజనీతి. ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలుసు. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 317 


2. ధర్మరాజు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించవలసిన విధానాలు, ఫలితాంశాల అంచనాలు సంక్షిష్టంగా ఉన్నాయి. అఘటనా 


ఘటన సామర్థ్యం ఉంటేనే అవి సాధ్యాలవుతాయి. 
3. నొవ్వు తీర్చే వైద్యుడు శ్రీకృష్ణుడని ధర్మరాజు సాభిప్రాయంగా అన్నాడు. ఆ నొవ్వేమిటి? ఆ మందేమిటి? 


(1) కౌరవులమీద నిందపడకుండా తాను యుద్దం (ప్రకటించవలసి వస్తుందేమోనని ధర్మజుడి బాధ. ఆ బాధను తొలగించే 
మందు రాయబారం. 


(2) దుర్యోధనుడి దుర్చయాన్ని ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో సమర్థిస్తూ సంధి కార్యాన్ని భగ్నం చేస్తే తప్ప యుద్దం 


ధర్మనీతియుక్తం కాదు. కౌరవసభలో దాని కనుగుణంగా కథ నడిపే కథానాయకుడుగా ఒక మహావ్యక్తి కావాలి. అది 
నెరవేరాలని ధర్మజుడి బెంగ. దానిని తీర్చగలిగిన మానసిక వైద్యుడు శ్రీకృష్ణుడు. 


(3) దుర్యోధన ధృతరాప్టులు దుర్నీతి (ప్రదర్శించినా, భీష్మాదులు, రాజులు, మి(త్రులు, (ప్రజలు, పాండవ యత్నాన్ని విని 
హర్షించి కౌరవులను నిందించి, పాండవోద్యోగాన్ని సమర్థించాలి. ఆ విధంగా శత్రు శిబిరంలో భేదోపాయాన్ని (ప్రయోగించాలని 
ధర్మజుడి చింత. ఆ చింతను, వంతను తీర్చగలవాడు శ్రీకృష్ణుడు. 


(4) రోగి తన రోగ లక్షణాలను తన బాధను వైద్యుడికి చెప్పుతాడు. బాధానివారణ వైద్యుడి కర్తవ్యం. కాని, చికిత్స విధానం 
ఆయనదే జౌతుంది. శ్రీకృష్ణుడు మహాత్ముడైన దివ్య పురుషుడు. సాక్షాత్‌ నారాయణుడు. అతడి సంకల్పం (ప్రకారమే కార్యం 
నడుస్తుంది, నడుస్తున్నది. అయితే, నారాయణుడు భక్తవత్సలుడు. మొరపెట్టుకొన్న వారిని రక్షిస్తాడు. వారికి ప్రియం 
చేకూరుస్తాడు. 'మొక్కిన వరమిచ్చు వేల్పు” శ్రీకృష్ణుడు. అందుకే వేయేల? ఏగతి నడప దలంచితి, అదియ నాకు. బ్రియము” 
అని 'అన్యథా శరణం నాస్తి” అని వేడుకొంటూ దైవసంకల్పమే తన సంతోషంగా పేర్కొని ముగించాడు. 


(5) 'ఆపద6 గడవం బెట్టి (6వ పద్యం) అని మొదలు పెట్టి “ఇన్ని సంకటముల నిబ్బంగి” అని ముగించే ఈ పద్యాల 
ఎత్తుగడలలో ఒకే విధమైన మనఃస్థితి ఉండటం, శ్రీకృష్ణుడిని దివ్యాత్ముడిగా భావించే భక్తిభావం (ప్రకటితం కావటం గమనిస్తే 
తిక్కన పూర్వాపరకావ్య కథార్హ సమన్వయ శిల్పం స్పష్టమవుతుంది. (సంపా.) 


వ. అని చెప్పి తలంచికొని వెండియు నిట్లనియె : 27 


తాత్సర్యం: అని పలికి, ఏదో భావం మనసుకు రాగా, మళ్ళీ ఇట్లా అన్నాడు: 


విశేషం: 'తలంచికొని” - అభినయ విశేష వ్యంజకం. పాదరసం వంటి బుద్దిగల ధర్మరాజు - శ్రీకృష్ణుడు కురుసభకు పోతే 
ఏయే సన్నివేశాలు జరుగవచ్చునో, ఏయే విపరీత పరిస్థితులు శ్రీకృష్ణుడు ఎదుర్కొనవలసి వస్తుందో ఊహించాడు. బహుశః 
దుర్యోధనాదులు శ్రీకృష్ణుడిని ఒంటరివాడిని చేసి బంధించవచ్చును, సంహరించవచ్చును. ఒకవేళ అటువంటి గడ్డు పరిస్థితినే 
ఎదుర్కొనవలసి వస్తే యుద్ద ప్రయోజనాల కొరకు శ్రీకృష్ణుడిని న్మిష్పయోజనంగా బలిపెట్టుకొనవలసి వస్తుందేమో-అనే భావం 
ధర్మజుడి మనసులో మెరసినట్టుంది. మరల మాట్టాడటం మొదలు పెట్టాడు. ఆలోచనాముద్రలో ఉన్న ధర్మజుడిని గమనించి, 
అత డింకా మాట్లాడే అవకాశమున్నదని ఎవరూ పలకటానికి ముందుకు రాలేదు. ఇవన్నీ నిశ్శబ్దంగా ధ్వనింపబడే తిక్కన 
నాటకరంగ సూచనలు. (సంపా. 


క. “నీవు సుయోధను పాలికి(। బోవ(గ వలదనియు నొక్క బుద్ది వొడమెడున్‌; 
గోవింద! యతండు మంత్రులు । గావరమున( జక్క వినరు కార్యవచనముల్‌. 28 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గోవింద= కృష్ణా!; నీవు= నీవు; సుయోధనుపాలికిన్‌= దుర్యోధనుడి దగ్గరకు; పోవ(గన్‌+వలదు= వెళ్ళవద్దు; 
అనియున్‌= అనికూడ; ఒక బుద్ది పొడమెడున్‌= ఒక తలంపు కలుగుతున్నది; అతండు= ఆ సుయోధనుడు; మంత్రులున్‌= 
ఆతడి సచివులు; కావరమునన్‌= పొగరుబోతుతనంతో; కార్యవచనముల్‌= సంధి మాటలు; చక్కన్‌+వినరు= (శ్రద్దగా ఆలకించరు. 


తాత్సర్యం: 'కృష్ణా! నీవు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళటం సముచితం కాదని కూడా నాకొక తలంపు కలుగుతున్నది. 
అతడూ, ఆతడి మంత్రులూ పొగరుబోతులు. వారు నీ సంధివచనాలు శ్రద్దగా చెవులబెట్టరు. 


తే. కుటిలమతు లవినీతులు క్రూరకర్ము; । లట్టి నీచుల కడకు ని న్ననుపంజాల; 
నీవు సంకటపడియెడు దేవపదవి । యైన నే నొల్ల; నొంటి యం దరుగు టుడుగు.” 29 


ప్రతిపదార్థం: కుటిలమతులు= కుచ్చితపు బుద్దిగలవారు; అవినీతులు= అడకువ లేనివారు; క్రూరకర్ములు= ఘోరకృత్యాలు 
చేసేవారూ అయిన; అట్టి నీచుల కడకున్‌= అటువంటి తుచ్చులైన కౌరవుల వద్దకు; నిన్నున్‌= నిన్ను; అనుపన్‌+చాలన్‌= 
పంపలేను; నీవు సంకటపడియెడు= నీవు శ్రమల పాలు కావలసిన; దేవపదవి+ఐనన్‌= స్వర్గరాజ్యుమైనా; నేను+ఒల్లన్‌= 
నేనిష్టపడను; ఒంటిన్‌= ఒంటరిగా; అందున్‌+అరుగుట+ఉడుగు(ము)= అక్కడికి వెళ్ళటం మానవలసింది. 


తాత్సర్యం: కృష్ణా! దుర్యోధనాదులు వక్రబుద్ధి గలవారు, వినయరహితులు, దారుణకృత్యాలకు పాల్పడేవారు. 

అట్లాంటి తుచ్చుల దగ్గరికి నిన్ను పంపలేను. నిన్ను చిక్కులపాలు చేసే ఇం(ద్రపదవిని సైతం నేను వాంఛించను. 
లా Vas a 

కనుక కౌరవుల కడకు నీవు ఒంటరిగా వెళ్ళటం మానుకో.” 


విశేషం: 1.28, 29 పద్యాలలో ధర్మజుడు శంకించినవన్నీ ఊహలుగా అనిపించినా, అతడు శంకించినట్టుగానే అవి 
జరుగబోతున్నాయి. అంటే ధర్మరాజు ఆగామిని అంత నిర్దిష్టంగా దర్శించగల (ప్రజ్ఞావంతు డన్నమాట! 
2. త్రిలోకపదవికంటె శ్రీకృష్ణుడి క్షేమం ధర్మజుడికి ప్రియం- అనే వాక్యం పాండవుల అనన్యభక్తికి ప్రత్యక్షర సాక్ష్యం. 


3. దీనికి మూలం : “నహినః ప్రణయే ద్రవ్యం, నదేవత్వం కుతః సుఖమ్‌ | న చ సర్వామరైశ్వర్యం తవరోధిన మాధవ!” 
(5.70.84). 'ఒంటి యం దరుగుటుడుగు అనే మాట అమూలకం. అయినా ప్రకరణోచితం” (సంపా.) 


చ. అనవుడు. గృష్టుం డిట్లనియె 'నా ధృతరాష్తుండు నట్టివాండ త 
త్తనయుండ యేల; నీ పలుకు తథ్యము; నీ తలం పే నెటింగితి; 
న్మనమున శంక దక్కును; వినన్‌ వలతే విను; మేను నిక్కమ 
ల్లిన నచటం గలండె రణకేళికి మార్కొన నొక్కండేనియున్‌? 30 


ప్రతిపదార్థం: అనవుడున్‌= ధర్మజుడు అట్టా పలుకగా; కృష్ణుండు= వాసుదేవుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
తత్‌+తనయు(డ+ఏల?= అతని కుమారుడైన సుయోధను డొక్కడే యేమి?; ఆ ధృతరాషు(డున్‌+అట్టివాడు+అ= 
ఆంబికేయుడును అట్లాంటివాడే; నీ పలుకు తథ్యము+అ= నీమాట నిజమే; నీ తలషపు= నీ భావం; ఏను+ఎటీంగితిన్‌= నేను 
తెలిసికొన్నాను; మనమునన్‌= నీ హృదయంలో; శంక+తక్కుము= అనుమానం మాను; వినన్‌ వలతేన్‌= నా మాటలు 
వినగోరితే; వినుము= వినుము; ఏను= నేను; నిక్కము= నిజంగా; అల్షినన్‌= నిజంగా ఆ(గ్రహిస్తే) అచటన్‌= ఆ కురుసభలో; 
రణకేళికిన్‌= యుద్ద క్రీడకు; మార్కొనన్‌= ఎదిరించటానికి; ఒక్క(డు+ఏనియున్‌= లెక్కకు ఒక్కడైనా; కలండె?= ఉన్నాడా? 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 319 


తాత్సర్యం: ధర్మజుడి మాటలకు శ్రీకృష్ణుడు ఇట్టా బదులు పలికాడు. 'సుయోధను డొక్కడేయేమి, ఆతడి తండ్రి 
ధృతరాష్టుడుగూడ నీవు పల్కిన తీరువాడే. నీ మాట సత్యం. నీ భావ మేమిటో నేను (గ్రహించాను. నీవు మనసులో 
సందేహించ వద్దు. నా మాటలు వినదలిస్తే వినుము. నేను నిజంగా ఆగ్రహిస్తే అక్కడ యుద్దంలో న న్నెదిరించగలవాడు 
ఒక్కడైనా ఉన్నాడా? 


నిశేషం: 1. ఒంటరిగా కురుసభకు వెళ్ళటం మానుమని స్నేహ పురస్సరంగా ధర్మరాజు అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు 
ఆ(ర్హుడయ్యాడు. ధర్మజుడి మనసులో ఉన్న శంక తొలగించాలని ఈ పద్యంలోని మాటలన్నాడు. ధర్మజుడివలెనే శ్రీకృష్ణుడు 
చిన్న చిన్న వాక్యాలతో తన మనోభావాన్ని తెలిపాడు. దుర్యోధన ధృతర్మాష్టుల స్వభావా లటువంటివే అని ఒప్పుకొన్నాడు. 
ధర్మజు డనిన మాటలన్నీ నిజాలనీ (నిజాలౌతాయనీ) చెప్పాడు. 'నీతల( పే నెజింగితి'- అనే వాక్యం బహుళార్థకం. ధర్మజుడు 
తన ఉపన్యాసంలో కోరుతున్న తాత్పర్యాన్ని, అంతరార్థాన్ని అవగాహనం చేసికొన్నానని ఒక అర్థం. కురుసభకు పోతే ఏర్పడే 
అపాయాన్ని గురించి శంకిస్తున్న ధర్మజుడి ఆత్మీయతను (గ్రహించానని మరొక అర్థం. మనస్సులో శంకను మానేయమన్న 
వాక్యం - రెండర్జాలకూ వర్తిస్తుంది. 'వినవలతేన్‌ వినుము'- అనే వాక్యం శ్రీకృష్ణుడి అభిమానోక్తి వీరోక్తి ఒంటరిగా వెళ్ళినా, 
ఎంద రెదిరించినా, నిజంగా కోపించి యుద్దానికి దిగితే శ్రీకృష్ణుడికి ఎదురైన వాడు కురుసభలో లేడని చెప్పి, 'నే నొక్కడినే, 
నావలె మరొక్కడున్నాడా?' అని వీరోక్తి పలికాడు. ఒక్కడు - అంటే ఒంటరివాడు అని ఒక అర్థం. ఏకైక వీరుడు అని మరొక 
అర్థం. శ్రీకృష్ణు డొక్కడైనా ఏకైక వీరుడని ధ్వని. ఇవి సంభాషణ చమత్కారాలని భావించినా, శ్రీకృష్ణుడి మాటలు కూడా 
కురుసభలో సత్యాలు కాబోతున్న భావికథార్థ ధ్వనులవలె వెలుగొందుతున్నాయి. ఈ పద్యంలో శ్రీకృష్ణుడి దివ్యాదివ్య స్వభావం 
ధ్వని. 
2. ఇందులో అర్థవ్యక్తి అనే గుణం భాసిస్తున్నది. శ్రీకృష్ణ స్వభావ స్ఫుటత్వం ఇందులోని అర్థగుణదీప్తి. (సంపా.) 
క. పనుపుము కౌరవసభ; కే( । జను టెట్లును మేల; యర సంసిద్దియగున్‌; 

మన కొకటం బాపము రా । కునికికి. గతమైన పలుకు లొండెను గలుగున్‌.’ 31 
ప్రతిపదార్థం: కౌరవసభకున్‌= కౌరవుల కొలువు కూటానికి; పనుపుము= నన్ను పంపుము; ఏన్‌= నేను; చనుట= అచటికి 
వెళ్ళటం; ఎట్టును+మేలు+అ= ఏ విధంగా ఆలోచించినా అది మంచిదే; అర్థ సంసిద్ది+అగున్‌= మన (ప్రయోజనం నెరవేరుతుంది; 


మనకున్‌= మనకు; ఒకటన్‌= ఏ రకంగానూ; పాపము రాక+ఉనికికిన్‌= దురితం రాకుండటానికి; కతము+ఐన= కారణమైన; 
పలుకులు+ఒండెను= మాటలైననూ; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: నన్ను కౌరవ సభకు పంపుము. నేనచటికి వెళ్ళటం ఎంతైనా మంచిది. మన కార్యం నెరవేరుతుంది. 
లేదా మనకు పాపం సంభవించని పలుకులైనా పలకడానికి వీలవుతుంది.” 


విశేషం: ఈ పద్యం ధర్మరాజు హృదయాన్ని పూర్తిగా తెలిసికొన్న దూత పలికినట్టుండటం విశేషం. ప్రతి వాక్యం ప్రయోజనాత్మకం. 


(1) నన్ను కౌరవసభకు పంపుము'- శ్రీకృష్ణుడు స్వతం(త్రుడుగా కారవసభకు పోయినట్టు కాకుండా ధర్మజుడి రాయబారిగానే 
వెళ్ళుతున్నట్టు సూచించి, ధర్మరాజ ప్రభుత్వాన్ని గారవించాడు, మన్నించాడు. 


(2) నేను వెళ్ళటం అన్ని విధాలా మంచిది'- ఈ మాట నిజం. ధర్మజుడు సామదాన భేదోపాయాలను ప్రయోగించి, అవన్నీ 
కౌరవులవలననే భంగమయ్యాయని నిరూపించగల వ్యక్తిని కోరుతున్నాడు. అతడి ఆశయాల నన్నింటిని నెరవేర్చటమే కాక, 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూచి రమ్మంటే కాల్చి వచ్చే సమర్జుడు శ్రీకృష్ణుడు. కర్షుడితో సాగించిన మంతనాలవంటివి శ్రీకృష్ణుడే చేయగలడు. అవెంతో 
మేలు చేశాయి. అందువలన సర్వసమర్దుడైన రాయబారి శ్రీకృష్ణుడని స్పష్టం. 

(3) ధర్మరాజు కోరినట్టు అర్థసిద్ది అయ్యేటట్టు, పాపం రానట్టు, కీర్తి కలిగేటట్టు మాట్లాడతానని శ్రీకృష్ణుడు పలకటం 
ధర్మరాజుకు పరిపూర్ణ సంతృప్తి నిచ్చింది. అర్థమంటే సంపద, (ప్రయోజనం అని రెండర్జాలు. ఇక్కడ మొదట సంధి 
ప్రయోజనసిద్ది, ఆ తరువాత యుద్ద విజయసిద్ది అని (గ్రహించవచ్చును. ధర్మజుడి విస్ఫృతోపన్యాస సారాంశం ఒక కంద 
పద్యంలో అందంగా చెప్పాడు కృష్ణుడు. ధర్మజుడు గడుసుగా మాట్లాడగలడు. ఒడుపుగా మాట్లాడగలడు. (సంపా 


వ. అని పలికిన యుధిష్టిరుం డిట్లనియె: 32 
తాత్పర్యం: శ్రీకృష్ణుని మాటలకు ధర్మనందనుడు ఇట్టా అన్నాడు: 


ఆ. _ 'మేలుగాక నీకుం బోలినట్లయిన నం । దరిగి యేము వారు నర్జి బొంది 
యుండునట్లుగాంగ నొడంబాటు గావింపు । మెల్లభంగి మనకు నిదియ లెస్ప. 33 


ప్రతిపదార్థం: మేలుగాక!= శుభమగుగాక;! నీకున్‌= నీకు; పోలిన+అట్టు+అయినన్‌= యుక్తమని తోస్తే; అందున్‌+అరిగి= 
కౌరవసభకు వెళ్ళి; ఏము= మేము; వారు= కౌరవులు; అర్ధిన్‌= ప్రీతితో; పొంది+ఉండునట్టు కాంగన్‌= కూడిఉండేటట్టు; ఒడం 
బాటు కావింపుము= అంగీకారం కుదుర్చుము; ఎల్లభంగిన్‌= అన్ని విధాల; మనకున్‌= మనకు; ఇది+అ లెస్స= సంధియే మేలు. 


తాత్సర్యం: 'కృష్ణా! మంచిది. కురుసభకు వెళ్ళటం నీకు యుక్తమని తోస్తే వెళ్ళి మేమూ, వారూ కలసి మెలసి 
ఉండేటట్లుగా సంధి కుదుర్చుము. అన్ని విధాలా వారితో సంధి కుదుర్చుకొనటమే మనకు మంచిది. 


క. మ మ్మైజుంగు, దెదిరి నెజుంగుదు । నెమ్మి యెజుంగు దర్దసిద్ది నెజి యెజుంగుదు వా 
క్యమ్ముల పద్దతి నెజుంగుదు । పొ మ్మెవ్వ(డ నేను నీకు బుద్దులు సెప్పన్‌. 34 


ప్రతిపదార్థం: మమ్మున్‌+*ఎజుంగుదు(వు)= మేమెట్లాంటి వాళ్ళమో ఎరుగుదువు; ఎదిరిన్‌+ఎణుగుదు(వు)= కౌరవు లెట్టివారో 
ఎరుగుదువు; నెమ్మిన్‌+ఎణు(గుదు= కూర్మిఅనగా ఎటువంటిదో ఎరుగుదువు; అర్హసిద్దినెే+ఎయుంగుదు(వు)= కార్యసాధన 
విధాన మెట్టిదో ఎరుగుదువు; వాక్యమ్ముల పద్దతిన్‌+ఎయుంగుదు(వు)= మాటలాడే తీరు ఎట్టిదో ఎరుగుదువు; నీకున్‌+బుద్దులు+ 
చెప్పన్‌= నీకు ఉపాయాలు బోధించటానికి; నేను+ఎవ్వండన్‌= నేనేపాటివాడిని; పొమ్ము= హస్తినాపురికి వెళ్ళిరమ్ము. 


తాత్సర్యం: కృష్ణా! పాండవులూ, కౌరవులూ ఎట్లాంటివారో ఎరుగుదువు. కూర్మి అంటే ఎట్టిదో ఎరుగుదువు. 
కార్యసాధన విధాన మెట్టిదో ఎరుగుదువు. మాటలాడు తెరగెట్టిదో ఎరుగుదువు. నీకు ఉపాయాలు చెప్ప నేనే 
పాటివాడిని?, హస్తినకు వెళ్ళి రమ్ము. 


విశేషం: 1. ఈ పద్యం పైకి ప్రశంసావాక్యం, లోన దూతలక్షణవివేకం. 


2. ధర్మరాజు చేసిన ఉపన్యాసంలోని లోగుట్టులు తెలిసిన వ్యక్తి శ్రీకృష్ణుడే. మిగిలిన వారికి చూచాయగా మాత్రం గోచరమై 
ఉండవచ్చును. శ్రీకృష్ణుడు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్టగలవాడని అతడి సమాధానం బైటపెట్టింది. దానికి లోలోన 
సంతోషించి ముసి ముసి నవ్వులతో ప్రశంసల జల్లులు కురిపించాడు ధర్మరాజు. 'ఎజుగుదు(వు)' అనే క్రియను అయిదుసార్లు 
వాడాడు. ఆరవసారి వాచ్యం చేయకుండా ధ్వనిమయం చేసి సర్వజ్ఞత్వాన్ని సూచించాడు. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 321 


3. శ్రీకృష్ణుడిని 'దివ్యుడిగా సర్వజ్ఞుడిగా (ప్రశంసించిన తాత్సర్యం ఇది. మమ్ములను గురించి తెలుసు. ఆపైన ఎదుటి వారిని 
గురించి తెలుసు అనటంలో పాండవాధిక్యాన్ని తెలిసినవాడివని భావం. శ్రీకృష్ణుడిని రాయబారిగా (ప్రశంసించిన తాత్సర్యంలో 
'నీకు ఉభయ పక్షాలూ తెలుసని భావం. “ఇరువురికి ఉన్న అనుబంధ మెటువంటిదో తెలుసు. వాక్య రచనా పద్దతులు 
తెలుసు. ఇన్ని తెలిసిన సర్వజ్ఞుడైన నీకు ధర్మనీతులు చెప్పటానికి నేనెంత వాడను?' అని ఒక అర్థం. 'నీకు ఉపాయాలు 
చెప్పేటంత వాడినా నేను?'- అని మరొక అర్థం. అన్ని వాక్యాలూ ఒక ఎత్తు; చివరివాక్యం ఒక్కటీ ఒక ఎత్తు. ముగింపు 
వాక్యాన్ని మెరిపించిన వాడే మహావక్త ఈ పద్యంలో చివరి వాక్యం- తెలుగుదనం పుక్కిట పట్టిన వాక్యం. అప్యాయతకు 
అచ్చమైన నిదర్శనం. ముచ్చటైన ముగింపు. (సంపా 


శ్రీకృష్ణుడు ధర్మరాజుతో. గౌరవుల దుర్ణయంబు సెప్పుట (సం. 5-71-1) 


(ఈక 


అనిన ముకుందు. డిట్లనియె; “సంజయుని మా । టలును నీవన్న పల్ములును వింటి; 

నీమది ధర్మైకనిష్టమై నున్నది; । వైరంబు విడువరు వారు; ద్రోణ 

భీష్ములు గలరని బిరుదులై యున్న వా; । రగునె రాజన్యుల కడంగి కుడువ? 

నళ్లేశవృత్తి రాజ్యము చవి గొన్న వా । రేల యిత్తురు నీకు€ బాలు సెపుమ! 

తే. _ ధార్తరాష్తులు సడికి నధర్మమునకు । నలుక రెన్న(డు; విడువు దైన్యంబు; పొడువు 

కయ్య మరివర్గ జయమునం గలుగు నిహ ప । రములు౦ జిరకీర్తియును బాండురాజతనయ! 35 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మజుడు అట్టా పలుకగా; ముకుందుండు= మోక్షప్రదాతయగు శ్రీ కృష్ణమూర్తి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా మాట్లాడాడు; పాండురాజ తనయ != పాండురాజు పుత్రుడవైన ధర్మజా!; సంజయుని మాటలును= సంజయు డాడిన 
వాక్యాలూ; నీవు+అన్న పల్కులును= నీవు మాట్లాడిన మాటలూ; వింటిన్‌= ఆకర్షించితిని; నీ మది= నీ హృదయం; 
ధర్మ+ఏకనిస్టమైన్‌+ఉన్నది= ధర్మమునందే ముఖ్యంగా నెలకొని ఉన్నది; వారు= కౌరవులు; వైరంబున్‌+విడువరు= విరోధాన్ని 
మానరు; ద్రోణభీష్ములు= గురుడూ, పితామహుడూ; కలరు+అని= తమ పక్షంలో ఉన్నారని; బిరుదులు+ఐ= శూరులై; 
ఉన్నవారు= ఉన్నారు; రాజన్యులకున్‌= క్షత్రవంశజులకు; అడ(గ= విధేయులై; కుడువన్‌= భుజించటం; అగునె?= తగునా?; 
అక్షేశవృత్తిన్‌= ఎట్టి కష్టం లేకుండా; రాజ్యము చవికొన్నవారు= రాజ్యం యొక్క రుచి చూచినవారు; నీకున్‌= నీకు; పాలు= 
రాజ్యభాగం; ఏల+ఇత్తురు చెపుమ!= ఎందుకిస్తారో చెప్పుము; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుడి కొడుకులు; సడికిన్‌= నిందకు; 
అధర్మమునకున్‌= అన్యాయానికి; ఎన్నండున్‌= ఎప్పుడూ; అలుకరు= భయపడరు; దైన్యంబు= దీనతను; విడువు(ము)= 
వదలిపెట్టుము; కయ్యము పొడువు(ము)= పోరు సల్పుము; అరివగ్గజయమునన్‌= శతు సమూహాన్ని జయించటంవలన; 
ఇహపరములున్‌= ఇహపరసుఖాలునూ; చిరకీర్తియున్‌= శాశ్వత యశమున్నూ; కలుగున్‌= నీకు లభించగలవు. 


తాత్పర్యం: ధర్మనందనుడి మాటలు విని శ్రీకృష్ణు డిట్లా అన్నాడు. 'పాండురాజపుత్రా! సంజయు డాడిన మాటలూ, 
నీవు పల్కిన పల్కులూ విన్నాను. నీ మనస్సు ధర్మంలో పూర్తిగా నెలకొని ఉన్నది. కౌరవులు పగ మానరు. భీష్మ 
(ద్రోణులు తమ పక్షంలో ఉన్నారని శూరులై నిక్కుతున్నారు. రాజులకు అణగిమణగి యాచించి భుజించటం తగదు. 
అనాయాసంగా లభించిన రాజ్యం రుచి మరిగిన కౌరవులు పుడమిలో పాలు పంచి నీ కెందు కిస్తారో నీవే చెప్పుము. 
దుర్యోధనాదులు నిందకూ, అధర్మానికీ ఎన్నడూ జంకరు. నీవు దైన్యం వదలిపెట్టుము. యుద్దం సలుపుము. శత్రు 
సమూహాన్ని జయించటం వలన ఇహపరసుఖాలు సమకూరుతాయి. శాశ్వత కీర్తి లభిస్తుంది. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: 1. ఇంతవరకు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళే రాయబారిగా మాట్టాడాడు. (ప్రభువైన ధర్మరాజు నిర్దేశించిన 
ప్రయోజనాలను సాధిస్తానని నిస్సంశయంగా పలికాడు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు మి(తుడుగా, హితవరిగా, సచివుడుగా 
పాండవులు నమ్మిన భగవంతుడుగా మాట్లాడుతున్నాడు. ధర్మరాజు ఉపప్పావ్యనగరంలో ఎట్లా వ్యవహరించుకొనాలో చెప్పుతున్నాడు. 
ఇది పాండవులకు వాసుదేవుడు చెప్పే హితవు. 


రు మ్మెణుంగు, దెదిరి నెబుగుదు' అని ధర్మరాజు చేసిన ప్రశంసకు అనుగుణంగా శ్రీకృష్ణుడు తా నెటీగిన అంశాలను 
ఈ పద్యంలో నివేదించాడు. 'ధర్మజుడి మనస్సు ధర్మైక నిష్టం. ధార్తర్మాష్టులు నిందకూ, అధర్మానికీ ఎన్నడూ జంకరు' అని 
తేల్చి చెప్పాడు. “తన ధర్మాశ్రితా బుద్ధిః | తేషాం వైరాశ్రితా మతిః” (5-71-2) అని మూలం. ధర్మాధర్మాలకు సంధి 
కుదురుతుందా? అన్న (ప్రశ్న లేవనెత్తాడు మాధవుడు. సంధి సందిగ్ధం కాబట్టి పాండవులు సమర సన్నాహం మానకూడదని 
హితవు చెప్పాడు. ధర్మజుడు చేస్తున్న శాంతి యత్నానికి, పాండవ యుద్ద సన్నాహం విరుద్దం కాదని ప్రకటించాడు. శ్రీకృష్ణుడి 
హితవు అనుష్టాన రాజనీతి. 


3. తిక్కన మూలంలోని భావాలను సందర్భోచితంగా మార్చి రచించటం సర్వసామాన్యం. దానికి ఉదాహరణగా ఇక్కడ ఒక 
విషయం చెప్పుకొనవచ్చును. కౌరవులను గురించి చెప్పుతూ శ్రీకృష్ణుడు - 

“అతి గృద్దాః కృతస్నేహా దీర్చకాలం సహోషితాః 

కృత మిత్రాః కృతబలా ధార్తరాప్టాః పరంతప”. (సం. 5-71-6) 
అని అన్నాడని మూలం. '“ధార్తర్మాష్టులు మిక్కిలి పిసినిగొట్టువారు. అయినా మీరు చాలాకాలం వారితో స్నేహం చేశారు, కలిసి 
మెలసి ఉన్నారు. మైత్రి పెంపొందించుకొన్నారు. బలాన్ని కూడా పెంపొందించుకొని ఉన్నారు' అనే ఈ మాటలను తిక్కన 


స్వీకరించక. 'అక్షేశవృత్తి రాజ్యము చవిగొన్న వారేల యిత్తురు నీకు. బాలు సెపుమ? అని అనిపించాడు. ఈ వాక్యం 
సన్నివే శౌచి త్యాన్ని పెంచింది. 


4. ఎత్తుగీతి తిక్కన పాత్రోచిత సంభాషణ కెత్తిన పతాక! ధర్మజుడి శాంతిప్రయత్నంతో పాండవ స్కంధావారంలో ఉత్సాహం 
కొంత మందగించినట్టు కనపడింది. అది భావి కార్యసాధనకు పోషకం కాదు. శ్రీకృష్ణు డా సమయంలో పగనూ, సమరోత్సాహాన్నీ, 
వీరరౌ(ద్రరసస్ఫూర్తినీ పాండవవర్గంలో జాగృతం చేసి రసోల్లాసాన్ని కలిగించదలచాడు. అందువలననే ఎత్తుగీతిలో నినాద 
కవిత్వం చెప్పాడు. అందులో అంతర్గత తర్కం కూడా ఇమిడ్చాడు. "కౌరవులు నిందకు భయపడరు కాబట్టి నీవు దైన్యాన్ని 
వదలిపెట్టుము: వాళ్ళు అధర్మానికి జంకరు కాబట్టి నీవు యుద్దానికి జంకక వారిమీద దాడి చేయుము” అని రెచ్చగొట్టాడు. 
శత్రువులను జయించటం వలన ఇహపర సుఖాలూ, చిరకీర్తీ వస్తాయని ధర్మజుడి చిత్తవృత్తికి హత్తుకొనేటట్టు పలికాడు. 
5. దూతగా శ్రీకృష్ణుడు శాంతినీ, హితుడుగా యుద్దాన్నీ అనుసరిస్తూ ద్విముఖ పాత్ర నిర్వహిస్తున్నట్టు కనపడుతున్నా, 
ధర్మజుడు సాధించ దలచుకొన్న ధర్మనీతికి అది విరుద్దం కాదని తెలిపే సంభాషణ ఇక ముందు శ్రీకృష్ణుడు సాగించటం 
గమనార్హం. 
యౌ 

6. 'పాండురాజతనయ!” అనే సంబుద్ది సార్థకం. చిరకీర్తీ ఇహపరాలూ పాండురాజు పుత్రుడైతేనే కోరుకొంటాడని భావం. 
7. ధర్మైకనిష్టమై ఉన్న ధర్మరాజు చిత్తవృత్తిని యుద్దెక నిష్టం చేయటానికి శ్రీకృష్ణుడు ప్రయోగించిన ప్రథమ వాజ్మయోపాయం 
ఈ పద్యం. (సంపా.) 
మ. _ గురుభీష్మాదులు సూచుచుండ సభ మీకుం గీడు నాం డట్లు ము 

ష్కరులై చేసిరి; యంతసేసియును బశ్తాత్తాపముం బొంద నో 

పర వా రెన్న(డు; నట్టిచోటం గృపయున్‌ బంధుత్వముం దక్కు; మె 

వ్వరు( గోపింపరె యా దురాత్మకుల గర్వక్రౌర్యముల్‌ సూచినన్‌. 36 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 323 


ప్రతిపదార్థం: గురు భీష్మ+ఆదులు= ఆచార్యుడైన ద్రోణుడు; పితామహుడైన భీష్ముడు మున్నగువారు; చూచుచున్‌+ఉండన్‌= 
వీక్షిస్తూఉండగా; సభన్‌= కొలువులో; మీకున్‌= మీకు; కీడు= అపకారం; నాండు= అప్పుడు; అట్టు= ఆ విధంగా; ముష్కరులు+ఐ= 
(30) 
నీచులై; చేసిరి= చేశారు; అంత చేసియును= అంతటి కీడు చేసికూడా; వారు= కౌరవులు; ఎన్నండున్‌= ఒకనాడైనా; 
పశ్సాత్తాపమున్‌+పొందన్‌+ఓపరు+అ= చేసిన తప్పును గూర్చి తరువాత చింతించినవారు కారు; అట్టిచోటన్‌= అట్టివారి 
విషయంలో; కృపయున్‌= కారుణ్యమునూ; బంధుత్వమున్‌= చుట్టరికాన్నీ; తక్కుము= మానుము; ఆ దురాత్మకుల గర్వ 
క్రౌర్యముల్‌= ఆ దుష్టచిత్తుల యొక్క పొగరుబోతుతనం, (క్రూరత్వం; చూచినన్‌= పరికిస్తే; ఎవ్వరున్‌+కోపింపరె?= ఎంతటి 
సాధువులైనా కోపగించక మానుతారా? 


తాత్సర్యం: గురుడు, భీష్ముడు మొదలైన పెద్దలు చూస్తుండగా, సభలో తుచ్చులైన కౌరవులు మీకు ఆనాడు 
అపకారం చేశారు. అంతటి అపకారం చేసికూడా ఆ తరువాతనైనా, వారు చేసిన తమ తప్పుకు ఎన్నడూ పశ్చాత్తాపం 
ప్రకటించనేలేదు. అట్టి వారి విషయంలో కారుణ్యం, బంధుభావం విడిచిపెట్టుము. ఆ దుష్టచిత్తులయొక్క పొగరు, 
క్రౌర్యం చూస్తే ఎవరైనా వారిపై కోపపడకుంటారా? 


విశేషం: 1. పగ యడగించుటెంతయు శుభంబు"- అన ధర్మరాజుఅభిమతం. అది రాజకీయానికి పనికి వచ్చే శాంతి సూక్తం. 
కాని, పాండవ స్కంధావారానికి అప్పు డది పనికిరాదు. కురుసభలో పగ సెగలు (కక్కుతున్న వాస్తవం గమనించి కూడా 
పాండవులు పగను చల్లార్చుకొనటం సబబుకాదు. అందువలన పగకు మూలమైన కౌరవ దుష్కృత్యాన్ని శ్రీకృష్ణు డిందులో 
జక జ 4 9 

పేర్కొన్నాడు. అందులోనూ ఆ చెప్పే తీరులో ఒక (క్రమోన్మీలనం గోచరిస్తుంది. (శ్రోతను భావోద్వేగస్థితికి చేర్చే మాటల పొందిక 
కనబడుతుంది. అది శ్రీకృష్ణుడి ప్రబోధ వాక్యరచనా శిల్పం. 


2. కౌరవులు వస్తుతః దురాత్ములు, పైపెచ్చు గర్విష్టులు, క్రూరులు. ఈ మూడు గుణా లున్నవారిని లోకంలో ఎవరైనా 
కోపిస్తారు! గర్హిస్తారు. దురాత్ములు అనటానికి - (ద్రోణ భీష్మాదులు చూస్తూ ఉండగా నిండుసభలో పాండవులకు నీచంగా 
కీడు చేయటమే సాక్ష్యం. ఒకవేళ ఆవేశంలో ఆ తప్పు చేసినా, వారు గర్వాంధులు కాబట్టే చేసిన తప్పుకు పశ్చాత్తాపం కూడా 
ప్రకటించలేదు. ఇప్పటకీ (క్రూరులై మీకు కీడే తలపెట్టుతున్నారు. అటువంటి వారిమీద దయాదాక్షిణ్యాలు కాని, బంధుత్వ 
మిత్రత్వాలు కాని తగవు. కాబట్టి యుద్దం వలన బంధునాశన మవుతుందని నిర్వేదం చెందవలసిన అవసరం లేదని హితవు 
చెప్పాడు. కోపంతో పగసాధించటమే కర్తవ్యమని బోధించాడు. 


3. “ఎవ్వరు కోపింపరె?' అనే ప్రశ్నార్థకం వ్యంగ్యగర్భితం. 'ఎవరు కోపించరు? నీ వొక్కడివి తప్ప అని భావం. లోకమంతటిదీ 
ఒకదారి, నీవొక్కడిదీ ఒకదారి - అని సున్నితమైన అధిక్షేపం. కరుడుకట్టుకొన్న భావాలను కరిగించటానికి ప్రశ్నార్థక వాక్యాలు 
వేడి తూటాల వంటివి. శ్రీకృష్ణుడికి వాటిప్రయోగం బాగా తెలుసు. (సంపా.) 

వ. కపటపు నెత్తంబు నెపంబుగా మిమ్ము వెడలనడుచునప్పుడు దుర్యోధన దుశ్శాసన శకుని సూతనందనులు 
పుయిలోట దక్కికలకల నవ్వుచుం బలికిన పలుకు లుగ్గడింపవచ్చునే? వాని విని సమస్త జనంబులు ధృతరాషు 
నిందించుచు మీరు బలవంతులరయి యుండియు సత్యంబు వాటించి యూరకపోక సూచి యచ్చెరు 
వాటుతో నుమ్మలించుచుండిరి; తిట్టువాట్లం బోయెడువారు దైవోపహతులై మున్న చెడియుండుదురు 
గావున వారలం జంపనుం జెజబుపనుం జులుకన క్రూరాత్ములగు కౌరవులెల్లవారికి వధ్యులుగా6 దగుదురు; 
నీకేల యవధ్యులైరి? పాపాత్మకులగు హింసకులం బాముల నెట్లట్ల నిర్విచారంబుగా వధియించుట 
కర్తవ్యంబు. 37 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కపటము నెత్తంబు= మోసపు జూదం; నెపంబుగాన్‌= మిషగా; మిమ్మున్‌= మిమ్ములను; వెడలనడుచు+అప్పుడు= 
అడవులకు పంపేటప్పుడు; దుర్యోధన దుశ్శాసన శకుని సూతనందనులు= దుర్యోధనుడు, దుస్ఫసేనుడు, శకుని, సూతపుత్రుడైన 
కరుడు; పుయిలోట+తక్కి= సంకోచం వీడి; కలకల నవ్వుచున్‌= పకపక నవ్వుతూ; పలికిన పలుకులు= మాట్లాడిన మాటలు; 
ఉగ్గడింపన్‌+వచ్చునే?= పలుక దగినవా?; వానిన్‌+విని= ఆ మాటలు విని; సమస్త జనంబులు= (ప్రజలందరు; ధృతరాష్టున్‌+ 
నిందించుచున్‌= ధృతర్మాష్టుడిని దూషిస్తూ; మీరు బలవంతులరు+అయి+ఉండియున్‌= మీరు బలశాలురై ఉండికూడా; 
సత్యంబు+పాటించి= సత్యము నవలంబించి; ఊరకపోక+చూచి= తలవంచుకొని అడవులకు వెళ్ళటం చూచి; అచ్చెరు+ 
పాటుతోన్‌= ఆశ్చర్యం పొందుటతో; ఉమ్మలించుచున్‌+ఉండిరి= దుఃఖపడుచుండిరి; తిట్టువాట్టన్‌+పోయెడువారు= నిందల 
పాలైనవారు; దైవ+ఉవహతులై= దైవముచే చెరుపబడినవారై; మున్ను+ అ= ముందుగానే; చెడి+ఉండుదురు= 
చెరుపబడినవారౌదురు; కావునన్‌= కనుక; వారలన్‌= కౌరవులను; చంపనున్‌= సంహరించటానికీ; చెజుపనున్‌= చెరచటానికీ; 
చులుకన= తేలిక; క్రూర+ఆత్ములు+అగు= కరఠినచిత్తులైన; కౌరవులు= దుర్యోధనాదులు; ఎల్లవారికిన్‌= అందరికిని; వధ్యులు 
కాన్‌+తగుదురు= చంప దగినవారౌతారు; నీకున్‌= నీకు మాత్రం; ఏల+అవధ్యులు+ఐరి?= ఎందుకు చంపకూడనివారైనారు? 
పాప+ఆత్మకులు+అగు= పాపంతో కూడిన చిత్తంగల; హింసకులన్‌= ఘాతుకులను; పాములన్‌+ఎట్టు= సర్పాలను ఎట్టా 
వధిస్తారో; అట్టు= ఆ ప్రకారం; నిర్విచారంబుగాన్‌= ఆలోచించకుండా; వధియించుట కర్తవ్యంబు= చంపటమే చేయదగినపని. 


తాత్పర్యం: ధర్మజా! కపట ద్యూతంలో మిమ్ము ఓడించి అడవులకు పంపేటప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, 
శకుని, కర్లుడు సంకోచం లేకుండా పకపక నవ్వుతూ ఆడిన మాటలు నోటితో వెల్లడించరానివి. ఆ మాటలన్నీ విని 
ప్రజలంతా ధృతరా(ష్టుడిని దూషిస్తూ, మీరు బలవంతులై ఉండికూడా సత్యమునకు తల ఒగ్గి తలవంచుకొని ఊరక 
అడవులకు వెళ్ళటం చూచి ఆశ్చర్యపడుతూ దుఃఖించారు. నిందాపాత్రులైనవారు దైవంచేత ముందుగానే చెరుపబడి 
ఉంటారు. కనుక అటువంటివారిని చంపటం, చెరచటం చాల తేలిక. దుష్టచిత్తులైన కౌరవులు అందరికీ చంపదగిన 
వారైనప్పుడు నీకు మాత్రం చంపదగనివారైనారా? పాపహృదయులైన హింసాస్వభావులను పాముల నెట్టా ఆలోచించక 
వధిస్తారో అట్లా వధించడం తగిన పని. 


నిశేషం: అలం: ఉపమ: అర్జాంతరన్యాసం. పాపాత్ములను, హింసాత్మకులను పాములను నిర్దాక్షిణ్యంగా చంపినట్లు చంపాలి- 
అనేది ప్రతిపాద్యాంశం. పాముల కున్న విషలక్షణాలు కౌరవులయందు నిరూపించటం ఇందులోని అలంకార శిల్పం. 


1. కపట ద్యూత సభలోనూ, అడవులకు పంపేటప్పుడూ పాండవులను దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్గ్గు లాడిన 
పరిహాసోక్తులు పాములు వేసే కాట్లవంటివి. పాముల కాట్లతో చంపబూనినా భీముడు వాటిని నిగ్రహించి (బ్రతికిన ఘట్టాలు 
జ్ఞాపకం వస్తాయి. దుర్యోధనాదుల పరిహాస వాక్యాలు పాండవులకు విషబాధను కలిగించిన మాట వాస్తవం. బాధ కోర్చి 
సత్యవ్రతాన్ని సహనంతో పాటించిన పాండవుల ఉత్తమ(ప్రవృత్తి ప్రజాదరణం పొందింది. కౌరవులను జనులు నిందించారు. 
వారి (క్రౌర్యానికి కన్నీరు పెట్టారు. శ్రీకృష్ణుడు వాటిని మృత్యుదంష్టల కాట్టగా అభివర్షించాడు. పాము కాటుకు విరుగుడున్నది 
కాని, చావు కాటుకు తిరుగు లేదు. ఈ నీతితో కౌరవులు దైవోపహతులు. వారు తమ పాపకార్యాలతో ధార్మికంగా, నైతికంగా 
హతులైనారు. చనిపోయినవారిని భౌతికంగా చంపటమే మిగిలి ఉన్నదన్నాడు. ఈ మాటలంటున్న శ్రీకృష్ణుడిలో భగవర్గీతాచార్యుడు 
ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే పాండవులను కౌరవుల వధకు (పేరేపించాడు. 


2. పగ కలిగి ఉన్న మనసు పాముల పుట్టలున్న ఇల్లు వంటిదని ధర్మరాజన్నాడు. (3.20) దానికి శ్రీకృష్ణు డిస్తున్న (ప్రచ్చన్న 
ప్రత్యాఖ్యానం. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 325 


ధర్మరాజు మనసులో పుట్టపెట్టుకొని ఉన్న పాము లెవరో కాదు- కౌరవులే. ఆ పాములను చంపకపోతే శాంతి ఎట్టా 
కలుగుతుంది? అని ఎదురు (ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి 'వధించుట కర్తవ్యంబు' అని తర్కబద్దంగా తేల్చి ఫలితాంశాన్ని 
నిర్దేశించాడు. శ్రీకృష్ణుడి తర్కానికి తట్టుకొనటం సామాన్యులకు సాధ్యం కాదు. (సంపా) 


క మీ తండ్రికి భీష్మునకుం । జేతోముద మొదవ భక్తి సేయన తగు నీ; 
కా తలకు నేను€ జని వి । ఖ్యాతంబుగ నీదు వినయ మభివర్ణింతున్‌. 38 


ప్రతిపదార్థం: మీ తండ్రికిన్‌= మీ జనకుడైన ధృతరాషుడికీ; భీష్మునకున్‌= తాతయగు భీష్ముడికీ; చేతస్‌()+ముదము= 
హృదయానికి సంతోషం; ఒదవన్‌= కలుగునట్టు; నీకున్‌= నీకు; భక్తి చేయన్‌+అ తగున్‌= భక్తి చూపటమే యుక్తం; నేనున్‌= 
నేను; ఆ తలకున్‌= అక్కడికి; చని= వెళ్ళి; విఖ్యాతంబుగన్‌= వెల్లడిఅయ్యేటట్టు; నీదు వినయము= నీ అడకువను; 
అభివర్లింతున్‌= పొగడుతాను. 


తాత్సర్యం: ధర్మజా! మీ తండ్రి ధృతరాష్టుడికీ, తాత భీష్ముడికీ, హృదయానందం కలిగేటట్టు భక్తి చూపటమే 
నీకు ఉచితం. నేనా కురుసభకు వెళ్ళి నీ వినయగుణాన్ని అందరికీ తేటపడేటట్టు లెస్సగా వర్షిస్తాను. 


విశేషం: కురుసభలో ధృతరాష్ట్రుడు మెచ్చుకొంటే సాహసించి రాజ్యంలో సగభాగం ఇవ్వవచ్చును. భీష్ముడు సంతోషిస్తే 
ధృతరాప్టాదులకు హితవు చెప్పి పాండవులకు న్యాయం జరిగేటట్లు చూడవచ్చును. లేదా యుద్దమే జరిగితే స్వేచ్చామరణశక్తి 
ఉన్న ఆ పితామహుడు స్వీయ వధోపాయాన్ని పాండవులకు చెప్పవచ్చును. వారి మనసులలో అట్టి సౌముఖ్యాన్ని కలిగించాలంటే 
కురుసభలో శ్రీకృష్ణుడు ధర్మజుడి వినయాది గుణాలను ప్రస్తుతించటం రాజనీతి. ఇది భేదోపాయంలో ఒక భాగం. (సంపా.) 


క చెలులుం జుట్టలు దేశం । బులరాజులు వినగ నీదు పుణ్యచరిత్రం 
బులు నీవు ధర్మమార్గము | దలంచుటయుం దెలియంబలికెదం గురుసభలోన్‌. 39 


ప్రతిపదార్థం: చెలులున్‌= మి(త్రులూ; చుట్టలున్‌= బంధువులూ; దేశంబుల రాజులున్‌= నానా దేశాధిపతులూ; వినంగన్‌= 
వింటూ ఉండగా; నీదు పుణ్య చరిత్రంబులు= నీ పవిత్రమైన నడవడులు; నీవు ధర్మమార్గము తలయటయున్‌= నీవు న్యాయ 
మార్గాన్ని ఎంచుకొన్న తీరూ; కురు సభలోన్‌= కౌరవుల కొలువులో; తెలియన్‌+పలికెదన్‌= స్పష్టంగా వక్కాణిస్తాను. 


తాత్సర్యం: మి(త్రులూ, బంధువులూ, నానా దేశాల రాజులూ ఆలకించగా నీ పావనమైన (ప్రవర్తననూ, నీవు 
ధర్మమార్గం అవలంబించే తీరూ కౌరవుల సభలో అందరికీ తెలిసేటట్టుగా మాట్లాడుతాను. 


నిశేషం: కురుసభలో సంధికార్యం ఫలించినా ఫలించకపోయినా సభ్యులైన బంధుమి(తులైన రాజులందరూ పాండవుల 

ధర్మనీతి వర్తనాన్ని మెచ్చుకొని, కౌరవులను నిందించి నిరసించేటట్టుచేయటమే ధర్మజ వ్యూహం. దానిని సఫలంగా నిర్వహిస్తానని 

శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. (సంపా) 

వ. దానికి దుర్యోధనుం డియ్యకొనక తెజంగుమాలిన మాట లాడుటయు. దండ్రి యతని వారింప నేరమికిందో 
డుపేక్షకుం డగుటయు( జూచి, మీ తొల్లింటిపాట్లునుం దలంచి యెల్లవారును వారిన గర్హింతు; రింతియ 
కాక మనకు నొండేమి వలయు? నా యోపినంతయు.. బెక్కుభంగుల సంధియ కావింపంజూచెద; నవ్విధంబు 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


సిద్దించిన మేలుగాదె! యట్లుగాకతక్కిన నచ్చోటి యుత్సాహంబు చందంబును, నందు( జేయంగలవారి 
వర్తనంబులు. గొలందులు నెటింగి నీకు విజయంబగు విధంబునం జనుదెంచెద. 40 


ప్రతిపదార్థం: దానికిన్‌= నా పలుకులకు; దుర్యోధనుండు+ఇయ్యకొనక= సుయోధను డంగీకరించక; తెజుంగు మాలిన 
మాటలు+ఆడుటయున్‌= న్యాయం తప్పిన పలుకులు పలకటమున్నూ; తండ్రి= జనకుడైన ధృతర్మాష్టుడు; అతనిన్‌= 
దుర్యోధనుడిని; వారింపన్‌ నేరమికిన్‌+తోడు= అడ్డగించలేనందుకు తోడుగా; ఉపేక్షకుండు+అగుటయున్‌= ఉదాసీనుడు 
కావటమున్నూ; చూచి= కనుగొని; మీ తొల్లింటి పాట్టునున్‌+తలంచి= మీరు మునుపు పడిన కష్టాలను స్మరించి; ఎల్లవారును= 
సభలోని వారందరూ; వారిన్‌+అ= ఆ కౌరవులనే; గర్హింతురు= నిందిస్తారు; ఇంతియకాక= ఇంతకంటెను; మనకున్‌+ఒండు+ 
ఏమివలయున్‌?= మనకు మరేమి కావలెను?; నా+ఓపినంతయున్‌= నా శక్తి కొలది; పెక్కు భంగులన్‌= అనేక రీతుల; 
సంధి+అ కావింపన్‌+చూచెదన్‌= సంధి చేయటానికే యత్నిస్తాను; ఆ విధంబు సిద్దించినన్‌ మేలు+కాదె!= అట్లా సంధికార్యం 
నెరవేరితే మంచిదే కదా! అట్టు కాక తక్కినన్‌= అట్టా సంధి కార్యం నెరవేరకపోతే; అచ్చోటి+ఉత్సాహంబు చందంబును= 
ఆ కౌరవుల యొక్క ప్రయత్నాల తీరునూ; అందున్‌+చేయన్‌+కలవారి వర్తనంబులున్‌= అక్కడ యుద్దం చేయగలవారియొక్క 
(ప్రవర్తనలనూ; కొలందులున్‌= వారి వారి శక్తియుక్తుల పరిమాణములనూ; ఎటింగి= (గ్రహించి; నీకున్‌= నీకు; విజయంబు+అగు 
విధంబునన్‌= గెలుపు చేకూరే పద్దతిలో; చనుదెంచెదన్‌= మరలివస్తాను. 


తాత్సర్యం: నేను సభలో పలికిన పలుకులకు దుర్యోధనుడు సమ్మతించక న్యాయం విడిచి ప్రసంగించటం, 
ధృతర్మాష్టుడు అతడి మాటలు తిరస్కరించకపోవటమే కాక తాను ఉదాసీన వైఖరి వహించటం కనులారా చూస్తూ, 
మీరింతకుముందు అనుభవించిన కష్టాలన్నిటినీ స్మరించి సభలోనివారంతా ఆ కౌరవులనే చీకొడతారు. ఇంతకు 
మించి మనకు కావలసింది ఏముంది? నా శక్తి కొలది బహు విధాల సంధికే ప్రయత్నిస్తాను. సంధి కుదిరితే మంచిదే. 
ఒకవేళ కుదరకపోతే ఆ సభలోని వారి ప్రయత్నాలు ఎట్టా ఉన్నవో, యుద్దం చేయగల అచటివారి (ప్రవర్తనలూ, వారి 
సామర్థ్యాలూ ఏపాటివో (గ్రహించి, నీకు విజయం సమకూడేవిధంగా మరలివస్తాను. 


విశేషం: ఒక రాయబారివలన సాధించబడే ఉపాయాలన్నీ సాధించగలనని శ్రీకృష్ణుడు మాట ఇచ్చాడు. ధర్మరాజు చెప్పని 
మరొక విశేషం కూడా పలికాడు. శతు బలాబల రహస్యాలు తెలిసి కొనిరావటం రాయబారంలో జొపచారికాంశం. ధర్మరాజుకు 
విజయం కలిగేటట్లు తిరిగి రావటం రాజనీతి పరాకాష్ట. దానిని కూడా శ్రీకృష్ణుడు సాధిస్తే 'చూచి రమ్మంటే కాల్చిరాగల' 
ప్రతిభను (ప్రదర్శించినట్లవుతుంది. (సంపా.) 


తే. ఆ సుయోధను ముక్కున నావి గలుగ(। బుడమి నీ కీండు గావున( బోర కలుగు, 

నేను గయ్యపు శకునంబు లెన్నియేనిం । గంటి; నీ వనుత్సాహివి గాంగ వలదు. 41 
ప్రతిపదార్థం: ఆ సుయోధను ముక్కునన్‌= ఆ దుర్యోధనుడి ముక్కులో; అవి కలుగన్‌= ఊపిరి ఉండగా; పుడమిన్‌= 
భూమిని; నీకున్‌+ఈ(డు= నీకు పంచి ఇవ్వడు; కావునన్‌= కనుక; పోరు+అ కలుగున్‌= యుద్దమే సంభవిస్తుంది. నేను 


కయ్యపు శకునంబులు= నేను యుద్ద నిమిత్తాలు; ఎన్నియేనిన్‌+కంటిన్‌= ఎన్నో చూచాను; నీవు+అనుత్సాహివి+కా(గన్‌+వలదు= 
నీవు యుద్ద ప్రయత్నాలు విరమించవద్దు. (నీవు యుద్గోత్సాహం లేనివాడవు కావద్దు.) 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి ముక్కులో శ్వాస ఉన్నంతకాలం అతడు నీకు రాజ్యభాగం ఇవ్వడు. యుద్దం తప్పదు. 
పోరు జరిగే శకునాలు నేనెన్నో చూచాను. కాబట్టి (ఈ తరుణంలో శాంతి, సంధి - అంటూ) యుద్లోత్సాహాన్ని 
మాని(శాంతమూర్తివై) ఉండవద్దు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 327 


విశేషం: 'ముక్కున నావి గలుగి - చక్కని తెలుగు నుడికారం, 'నీ వనుత్సాహివి గాగవలదు' అన్నది శ్రీకృష్ణుడి ఉపన్యాస 
పరమ తాత్సర్యం. (సంపా.) 


వ. చతురంగ బలంబుల నాయితంబు గావించుచు దొరలం బురికొల్పికొనుచు నాలస్యంబులేక సమరంబునకు 

సన్నాహంబు సేయుచుండవలయునని పలికిన విని వృకోదరుండు దామోదరున కిట్లనియె: 42 
ప్రతిపదార్థం: చతురంగబలంబులన్‌= రథ గజ తురగ పదాతులను; ఆయితంబు+కావించుచున్‌= సంసిద్ధం చేస్తూ; 
దొరలన్‌= రాజులను; పురి కొల్పికొనుచున్‌= యుద్దానికి ప్రేరేపిస్తూ: ఆలస్యంబు లేక= జాగుచేయక; సమరంబునకున్‌= 
యుద్దానికి; సన్నాహంబు+చేయుచున్‌+ఉండన్‌+వలయున్‌= ప్రయత్నాలు చేస్తూ ఉండాలి; అని పల్కినన్‌= అని శ్రీకృష్ణు 
డనగా; విని; వృకోదరుండు= భీముడు; దామోదరునకున్‌= శ్రీకృష్ణునకు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: ధర్మజా! రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిబంటులు అనే నాలుగు రకాల సేనా విశేషాన్ని సంసిద్దం 
చేసికొని, దొరలను యుద్దానికి ప్రేరేపిస్తూ ఆలస్యం జరగకుండా కదనానికి సన్నాహాలు సాగించు అని శ్రీకృష్ణు 
డన్నాడు. ఆ మాటలు విని భీమసేనుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: 1. చతురంగ బలాలు= రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు అనే సైన్యంలోని నాలుగు అంగాలు. 


2. “సాంగ్రామికం తే యదుపార్దనీయం | సర్వం సమగ్రం కురు తన్నరేంద్ర!' (సం.5-71-36) అనే మూలక్టోకానికి ఈ వచనం 
వివరణం. ఇది భావికథార్ణ సూచన. శ్రీకృష్ణుడు కర్ణుడితో - యుద్దం రాబోయే అమావాస్య నాడు ప్రారంభమవుతుందని 
ప్రకటించి రాబోతున్నాడు. అందువలన ఏ క్షణంలోనైనా యుద్దయాత్ర సాగించే యత్నంలో ఉండాలని శ్రీకృష్ణుడు ధర్మరాజును 
హెచ్చరించాడు. (సంపా.) 


క. “'సమరంబు గలుగు ననుచును | మము వెజపింపంగ వలదు మాధవ! నీవా 

కుమతి యగు ధార్తరాష్తుండు | శమించు కార్యంబు నడపు సౌజన్యమునన్‌.' 43 
ప్రతిపదార్థం: మాధవ!= శ్రీకృష్ణా!; నీవు= నీవు; సమరంబు కలుగున్‌+అనుచును= యుద్దం సంభవిస్తుందని పలుకుతూ; 
మమున్‌= మమ్మల్ని; వెజపింపంగన్‌+వలదు= భయపెట్టవద్దు; ఆ కుమతి+అగు= ఆ చెడుబుద్ది కల్గిన; ధార్తర్శాష్టుండు= 
ధృతర్శాష్టుడి కొడుకైన దుర్యోధనుడు; శమించు కార్యంబు= అణగి మణగి ఉండే పనిని; సౌజన్యమునన్‌= మంచితనంతో; 
నడపు(ము)= (ప్రవర్తింపజేయుము. 


తాత్సర్యం: 'లక్ష్మీవల్లభా! యుద్దం జరుగుతుందని చెప్పుతూ మమ్ము భయపెట్టవద్దు. దుష్టచిత్తుడైన ఆ దుర్యోధనుడు 
అణగి మణగిఉండే పనిని సద్భావంతో సాధించుము.” 


విశేషం: 1. ఈ పద్యం నాటకీయతకు చక్కని ఉదాహరణం. 


2. “సమరానికి సన్నాహం చేయు'మన్న శ్రీకృష్ణుడి వాక్యానికి భీముడు స్పందించి, 'సమరంబు గలుగు ననుచు మము 
వెణిపింపవలదు' అని పలకటం నాటకీయం. ఒక రకమైన (ప్రయోగాతిశయం. 


3. తన అభిప్రాయం ఎవ్వరూ అడుగకుండానే భీముడు సంభాషణ మొదలుపెట్టి తన ఆవేశ స్వభావాన్నీ, అన్నగారి మాటను 
శ్రీకృష్ణుడు కాదంటున్నాడని (భ్రమించి తొందరపడటంలో ధీరోద్దతనూ ప్రదర్శించాడు. అయితే అతడు నిష్కల్మషుడు కావటం 
చేత ఎవరూ అపార్ధం చేసికొనరు. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 
4. భీముడి మాటల వలన అతడు శ్రీకృష్ణుడిని దివ్యుడిగా కంటే, అదివ్యుడైన దూతగానే భావిస్తున్నట్లుగా స్పష్టం. (సంపా.) 


వ. అని వెండియు. 44 
తాత్సర్యం: అని మళ్ళీ భీమసేనుడు (ఇట్టా అన్నాడు). 


శా. _ “పాపాత్ముండు మదాంధు. డా తులువ నీపంపెట్లునుం జేయంగా 
నోపం; డడ్డము సెప్ప రెవ్వరును; మానోద్రేకమున్‌ గర్వముం 
గోపంబుం దను. ద్రిప్ప నాప్తజనులం గుందించుటం బోయిన 
ట్లే పోనిత్తురు; గాన ని న్నృతండు జాలింబెట్టెడుం జూడుమీ! 45 


ప్రతిపదార్థం: ఆ తులువ= ఆ కుత్పితుడైన దుర్యోధనుడు; పాప+ఆత్ముండు= దురితచిత్తుడు; మద+అంధు(డు= 
మదముచేత కన్నుగాననివాడు; నీ పంపు= నీ ఆజ్ఞ; ఎట్టునున్‌= ఏ విధంగానూ; చేయంగాన్‌+ఓపండు= చేయలేడు; 
ఎవ్వరును= ఏ ఒక్కరైనను; అడ్డము చెప్పరు= అతడిని ఎదిరించి మాట్లాడరు; మాన+ఉద్రేకమున్‌= అహంకారము యొక్క 
ఆటోపమునూ; గర్వమున్‌= పొగరుబోతుతనమునూ; కోపంబున్‌= (క్రోధమునూ; తనున్‌+(త్రిప్పన్‌= తనను ఆడిస్తుండగా; 
ఆప్రజనులన్‌= ఆత్మీయులైనవారిని; కుందించుటన్‌= దుఃఖపెట్టటం చేత; పోయినట్లే పోనిత్తురు= అతడు వెళ్ళే దారినే చూస్తూ 
ఊరకుంటారు; కాన= కాబట్టి; నిన్నున్‌= నిన్ను; అతండు= ఆ దుర్యోధనుడు; జాలిన్‌+పెట్టెడున్‌= చింతల పాలు చేయగలడు; 
చూడుమీ= (గ్రహింపుమా! (చూస్తూ ఉండుము) 


తాత్సర్యం: 'మాధవా! ఆ దుర్యోధనుడు కలుషాత్ముడు. మదంచేత కన్ను మిన్ను కాననివాడు. కుత్సితుడు. న్స్‌ 
ఆదేశం మన్నించడు. ఒక్కరైనను అతడి మాటకు అడ్డు చెప్పలేరు. అహంకారం, గర్వం, కోపం తనను పట్టి 
ఆడిస్తుండగా ఆపులను సైతం అతడు దుఃఖపెట్టుతున్నాడు. అత డేమైపోయినా తమకేమి లెమ్మని అందరూ 
మిన్నకుండటం చేత ని న్నృతడు సంకటపరుస్తాడు సుమా! 


విశేషం: హస్తినాపురాన్ని తలచుకొంటే భీముడికి పాపాత్ముడైన దుర్యోధనుడే జ్ఞాపకం వస్తాడు. అతడు చేసిన అపకారాలు 
గుర్తుకు వస్తాయి. కోపోద్రేకం కలుగుతుంది. ఆవేశంలో అతడిని నిందిస్తాడు. ఇది భీమ స్వభావం. ఆ సహజ స్వభావానికి 
ఈ పద్యం అద్దం పట్టుతున్నది. దుర్యోధనుడు పాపాత్ముడనీ, మదాంధుడనీ, తులువ అనీ, నోరారా తిట్టితేతప్ప అతడికి 
తృప్తి ఉండదు. అతడిలో దురహంకారం, గర్వం, కోపం అనే దుష్ట గుణాలు ఉంటాయనీ, వాటి వలన పరులను, 
ఆత్మీయులను బాధపెట్టుతాడనీ, పెద్దల మాటలు వినడనీ, భీముడిని తిప్పలు పెట్టుతాడనీ పేర్కొంటాడు. శత్రువైన 
దుర్యోధనుడిని గురించి భీముడికి ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నదో ఈ పద్యం స్పష్టం చేస్తున్నది. (సంపా.) 
ఉ. చొచ్చిన చోన చొచ్చి తెగం జూచెద నంచు. గడంగుచుండు; న 

న్యెచ్చడు బాహుగర్వమున; నీచు సుయోధనుం దట్టివానితో 

బొచ్చెములేక కూడి మనం బోవక పోవంగరాదు నాకు వి 

వ్వచ్చుండు రాచవారు€ గురువంశము చేటున కోపకుండుటన్‌. 46 


ప్రతిపదార్థం: నీచు సుయోధను(డు= తుచ్చుడైన దుర్యోధనుడు; చొచ్చిన చోన్‌+అ= నేను (ప్రవేశించినచోటనే; చొచ్చి= 
తానూ (ప్రవేశించి; తెగన్‌+చూచెదన్‌+అంచున్‌= నన్ను చంపుతా నంటూ; కడంగుచున్‌+ఉండున్‌= పూనిక వహిస్తూ ఉంటాడు; 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 329 


బాహుగర్వమునన్‌= భుజవిక్రమంలో; నన్‌+మెచ్చ(డు= నన్ను లెక్కించడు; వివ్వచ్చు(డు= బీభత్సుడు (అర్జునుడు); రాచవారున్‌= 
ప్రభువైన ధర్మరాజు; కురువంశము చేటునకున్‌= కురువంశముయొక్క వినాశానికి; ఓపక+ఉండుటన్‌= సహింపకుండటంచేత; 
అట్టివానితోన్‌= అటువంటి (అల్పుడైన) దుర్యోధనుడితో; నాకున్‌= నాకు; పొచ్చెములేక= కపటంలేక; కూడి= కలసి; మనన్‌+ 
పోవక= జీవించనెంచక; పోవంగన్‌+రాదు= తప్పుకొనటానికి వీలులేకుండా ఉన్నది. 


తాత్సర్యం: నేను ప్రవేశించిన చోట తానూ ప్రవేశిస్తూ నన్ను చంపటానికి యత్నిస్తుంటాడు. భుజ విక్రమంలో నన్ను 
లెక్కించడు. ఆతడు వట్టి తుచ్చుడు. ఫల్లునుడూ, ప్రభువైన ధర్మజుడూ కురువంశ వినాశానికి సమ్మతించ కుండటం 
వలన ఆ దుర్యోధనుడితో నిష్కపటంగా కలసి మెలసి జీవించడం నాకు తప్పేటట్టు లేదు. 


విశేషం: భీముడి ఆత్మాభిమానమే కాక, అమాయకత్వం కూడా బైటపడుతున్నది. (సంపా.) 


ఉ. పాండవ కౌరవుల్‌ గలసి పాలును నీరును బోలె నెమ్మిమై 
నుండంగ దుష్టచేష్టల సుయోధనుం డింతలు సేసె; నాతం డొ 
క్కండ కులక్షయంబునకు( గారణమం; డ్రది దప్ప; దైన నీ 
వొం డన నేల యా బిరుదు నోపిన యంతయు. దీర్పు నేర్చునన్‌. 47 


ప్రతిపదార్థం: పాండవ కౌరవుల్‌= పాండవులూ, కౌరవులూ; పాలును నీరును+పోలెన్‌= పాలూ నీరూ వలె; కలసి= 
(విడదీయటానికి వీలు లేనట్టుగా) కలిసిపోయి; నెమ్మిమైన్‌= (ప్రేమతో; ఉండంగన్‌= జీవిస్తూ ఉండగా; దుష్టచేష్టలన్‌= దుండగపు 
పనులతో; సుయోధను(డు; ఇంతలు+చేసెన్‌= ఇట్టి దుర్షయాలు కావించాడు; ఆతండు+ఒక్కండు+అ= అతడొక్కడే; 
కులక్షయంబునకున్‌= వంశ వినాశనానికి; కారణము+అం|డ్రు= హేతువని పెద్దలు చెప్పుతారు; అది+తప్పదు= ఆ మాట వృథా 
కాదు; అయినన్‌= అయినప్పటికినీ; నీవు; ఒండు+అనన్‌+ఏల?= నీవు వేరొక మాట పలుకుటెందుకు?; ఆ బిరుదున్‌= ఆ 
శూరుని; ఓపిన+అంతయున్‌= శక్తిఉన్నంత వరకూ; నేర్పునన్‌= చాతుర్యంతో; తీర్పు(ము)= చక్కబజచుము. 


తాత్సర్యం: పాండవులూ, కౌరవులూ పాలూ నీరూవలె కలసి మెలసి ప్రేమతో జీవిస్తుండగా దుర్యోధనుడు తన 
దుండగపు పనులతో ఒద్దిక చెరచివేశాడు. అతడే ఈ కురువంశ వినాశానికి కారణమని పెద్దల మాట ఆ మాట 
ఎన్నటికినీ తప్పదు. ఐనప్పటికీ నీవు నేర్పుతో శక్తి కలిగినమేరకు ఆ జగజెట్టిని దారిలో పెట్టజూడుము. 


విశేషం: 1. అలం: ఉపమ, క్రమం. పాండవులూ కౌరవులూ పాలూ, నీరూ వంటివారు. ఉపమాన ఉపమేయాలను ఆ 
వరుసలోనే (గ్రహించాలి. కాబట్టి (క్రమాలంకారం. పాండవులు పాలవంటివారు. కౌరవులు నీళ్ళవంటివారు. అంటే నీళ్ళకంటె 
పాలు చిక్కన. కౌరవులకంటె పాండవులు బలవంతులు అని ధ్వని. ఇందులో మరొక విశేషం కూడా ఆలోచిస్తే స్ఫురిస్తుంది. 
పాలతో కలిసి ఉంటేనే నీటికి గౌరవం. నీళ్ళతో పాలు కలిపిస్తే పాలకు విలువ లేదు. పాలూ నీరూ కలిసి ఉన్నప్పుడు వాటిని 
వేరు చేసేది హంస. కాని, దుర్యోధనుడు హంస కాదు. కాకి. అతడు చేసింది నీరక్షీర వివేకం కాదు. కలిసి వున్న పాలనూ 
నీళ్ళనూ కలుషితం చేశాడు. కలిసి ఉన్న గుణం కలిగించేది కులవృద్ది. దానిని పాడు చేయటం కులక్షయం. పాడైపోయిన 
పాలు ఏ ప్రయోజనాన్నీ పొందలేవు. ఈ తాత్పర్యం మరొక వ్యంగ్యార్థం. 


2. ఈ మాటలంటున్న భీముడు ధర్మరాజుతమ్ము డనిపించుకొన్నాడు. అయితే ధర్మజుడు తన భావాన్ని గూఢంగా 
నిపుణంగా చెప్పగలడు. భీముడు బయటపడి ఘాటుగా చెప్పగలడు. ధర్మరాజుకూ సంధిమీద నమ్మకం లేదు. అయినా 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంతకంటె మించిన రాజనీతి ప్రయోజనాల కొరకు, భేదోపాయాన్ని ప్రయోగించటం కొరకు శ్రీకృష్ణుడిని రాయబారిగా 
పంపుతున్నాడు. ఆ సంగతి అందరికీ తెలిసేటట్టు చెప్పాడు. కాని, భీముడికి ఆ వ్యూహరహస్యాలు తెలియవు. దుర్యోధనుడిని 
కులక్షయ కారకుడిగా నిరూపించటానికే శ్రీకృష్ణుడి రాయబారం పనికి వస్తుందని భావించాడు. భావాభివ్యక్తితో ఈ రెండు 
పాత్రల తారతమ్యం పరమ రమణీయం. 


3. భీముడికి దుర్యోధనుడు ఆగర్భశత్రువు. ఆ దుర్మార్గుడు భీముడిని చంపటానికి చేసిన కుతంత్రాలు ఇన్నీ అన్నీ కావు. 
భీముడు లేకపోతే పాండవులు లేనట్టే అని సుయోధనుడి అంచనా. అతడంటే భీముడికి అమితకోపం. దుర్యోధనుడు 
పుట్టినప్పుడే అతడు కులక్షయకారకుడని ఆకాశవాణి పలికింది. ఆ తరువాత వ్యాసమహర్షి చెప్పాడు. అయినా, ధృతరాష్ట్రుడు 
వాటిని పట్టించుకొనలేదు. దుర్యోధనుడి దుష్టచేష్టలన్నీ (క్రమంగా కులక్షయానికే దారితీస్తున్నాయి. సంధి యత్నం సాగుతుందనే 
నమ్మకం భీముడికీ లేదు. అయినా, శ్రీకృష్ణుడు రాయబారం చేయవలసిందే, ధర్మజుడి ఆనతి పాటించవలసిందే- అని భీముడి 
అభిప్రాయం. 

4. ఈ పద్యంలో 'దుష్టచేష్టలు', “ఇంతలు సేసె” 'అది తప్పదు”, 'నీవు ఒండన నేల?” 'ఆ బిరుదు' అనే పదాలు తెలుగు 
పలుకుబడిని పుక్కిటబట్టాయి. అంత, ఇంత, ఎంత అనే అవ్యయాలకు తెలుగులో ఎంతటి శక్తి ఉన్నదో అంతటిశక్తి ఇంతలు 
సేసె” అనే వాక్యంలో ఉన్నది. జరిగిన కథంతా అందులో ధ్వనిస్తుంది. శబ్దప్రయోగౌచిత్యానికి ఇవి ప్రమాణాలు. 


5. తిక్కన నాటకీయతలో పాత్రోచిత సంభాషణ ఒక ప్రత్యేకత, భీముడు లౌకిక వాది. అతడికి భుక్తియందున్న ఆసక్తి 
భక్తియందు లేదు. అందుకే 'పాలు నీరు ఉపమానం తీసికొన్నాడు. పరమాత్ముడైన హరిని రాయబారిగానే మన్నిస్తాడు. 
అతడిలోని దివ్యత్వం ఇతడికి కనపడదు. భీమపాత్రోచితమైన సంభాషణ ఇది. ఇట్లాగే ఈ సన్నివేశంలో ధర్మజ, అర్జున, 
నకుల, సహదేవులూ, (ద్రౌపదీ, శ్రీకృష్ణుడూ, చేసే సంభాషణలలో వారి వారి సంస్కారాలు గుబాళిస్తుంటాయి. ఇటువంటి రచన 
రసధ్వనిలోని ఒక మెళకువ; నాటకీయ రచనాశిల్పంలోని ఒక రహస్యం. (సంపా.) 


6. ఈ సందర్భంలో భీముడు కులక్షయ కారకులైన అసురవంశ రాజులను పదునెనిమిది మందిని పేర్కొన్నట్టు మూలంలో 
ఉన్నది. వారు- 1. హైహయవంశజుడైన ముదావర్తుడు 2. నీప కులానికి చెందిన జనమేజయుడు 3. తాలజంఘ వంశజుడైన 
బహుళుడు 4. (క్రిమి కులోద్భవుడు వసువు 5. సువీరవంశజుడు అజబిందువు 6. సురాష్ట్ర కులజుడు రుపర్టికుడు 7. బలీహ 
వంశజుడు అర్కజుడు 8. చీనీయ వంశం వాడైన ధౌతమూలకుడు 9. విదేహ వంశీయుడైన హయగ్రీవుడు 10. మహౌజ 
క్షత్రియ వంశజుడు పరాయువు 11. సుందరవంశీయుడు బాహువు 12. దీప్తాక్షకులజుడైన పురూరవుడు 13. చేది మత్స్య 
వంశీయులలోని సహుజుడు 14. (ప్రవీర వంశంలోని వృషధ్వజుడు 15. చం(ద్రవత్స కులజుడు ధారణుడు 16. ముకుట 
వంశీయుడు విగాహనుడు 17. నందివేగ కులోద్భవుడు శముడు 18. చంద్ర వంశజుడైన దుర్యోధనుడు. (వివరాలకు చూడు: 
సం. 5-72-11 నుండి 18). 


చ. తన పొరిపోవునంతకు నుదగ్రతయుం గపటంబు మాన నే 

ర్షునె ధృతరాష్ట్ర సూనుండు? యశోభరితంబగు భారతాన్వయం 

బున కొక నిందవచ్చు ననుబుద్ది దురాత్మున కేలకల్లు? నా 

యనమెయింబోయి హీనగతినైన ఘటించిన నెంత యొప్పునో! 48 
ప్రతిపదార్థం: ధృతరాష్ట్రసూను(డు= ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు; తన పొరిపోవునంతకున్‌= తాను చచ్చేవరకూ; 
ఉద(గ్రతయున్‌= (క్రౌర్యమునూ; కపటమున్‌= మోసమునూ; మానన్‌+నేర్చునె?= విడువగలడా?; యశోభరితంబు+అగు= 


కీర్తితో నిండిన; భారత+అన్వయంబునకున్‌= భరతుడు జన్మించిన వంశానికి; ఒక నింద వచ్చున్‌= అపకీర్తి కల్గుతుంది; అను 
బుద్ది= అనే తలంపు; దుర్‌+ఆత్మునకున్‌= దుష్టహృదయుడైన ఆ దుర్యోధనుడికి; ఏల+కల్నున్‌?= ఎందుకు జనిస్తుంది?; 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 331 


ఆయన మెయిన్‌+పోయి= అతడి తలంపు ననుసరించి; హీనగతిన్‌+ఐనన్‌= నీచస్టితితో నైనను; ఘటించినన్‌= సంధి 
కుదుర్చుకొంటే; ఎంత+జఒప్పునో!= ఎంత బాగుంటుందో కదా! 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు తాను చచ్చేవరకూ తన (క్రౌర్యాన్నీ, మోసమునూ విడిచిపెట్టడు. కీర్తిమంతమైన 
భరతవంశం అపకీర్తి పాలవుతుందే అనేతలంపు ఆ దుష్టచిత్తుడికి కలుగనే కలుగదు. ఆ సుయోధనుడి మనోవైఖరి 
ననుసరించి నీచత్యానికి దిగజారిఅయినా మనం సంధి కావించుకొంటే అదెంతో మేలుగా ఉంటుంది. 


విశేషం: 1. “ఆయన మెయిన్‌+పోయి'= మా అన్న ధర్మజుడి తలంపు ననుసరించి - అనిన్నీ, నాయన మెయిన్‌+పోయి= 
తండ్రి అయిన ధృతరాష్టుడి తలంపు ననుసరించి - అనిన్నీ అన్వయం చెప్పటానికి వీలుంది. 


2. విరాటోద్యోగ పర్వాలలో భీముడు తన సహజమైన జొద్దత్యాన్ని తగ్గించుకొని ఉదాత్తుడి వలె వ్యవహరించాడు. ఈ పద్యం 
అట్టి ప్రవృత్తికి చక్కని ఉదాహరణం. ఇది భీముడికి అలంకారం కాదని, కార్యసాధకం కాదనీ శ్రీకృష్ణుడు భావించి అతడిని 
యుద్లోత్సాహపూరితుడినీ, ఉద్దతుడినీ చేయాలని యత్నిస్తాడు. (సంపా.) 
వ. అని పలికి, మాకును వారికి బితామహుండగు భీష్ముండు వినుచుండ సుయోధనుతోడం గురుకులేశ్వరు 
నాస్థానంబున నా వచనంబులుగా నిట్లనుము. 49 
ప్రతిపదార్థం: అని, పలికి; మాకును, వారికిన్‌= (పాండవులకూ, కౌరవులకూ); పితామహుండు+అగు= తండ్రియొక్క తండ్రి 
(తాత); అయిన; భీష్ముండు; వినుచున్‌+ఉండన్‌= వింటూ ఉండగా; కురుకుల+ఈశ్వరు+ఆస్ట్రానంబునన్‌= ధృతరాష్ట్రుడి 
నిండు కొలువులో; సుయోధను తోడన్‌= దుర్యోధనుడితో; నా వచనంబులుగాన్‌; నా మాటలుగా; ఇట్టు+అనుము= ఇట్లా 
చెప్పుము. 


తాత్సర్యం: కృష్ణా! మాకూ, కౌరవులకూ తాతఅయిన భీష్ముడు వింటుండగా ధృతరాష్ట్ర మహారాజు కొలువులో నా 
మాటలుగా సుయోధనుడితో ఇట్లా చెప్పుము. 
తే. అన్నదమ్ములమై యుండి యకట! మనల । నొరులు దలయెత్తి చూడ నొందొరులతోడం 

బెనంగ నేటికి? నీ నేల పెద్దవారి । బుద్ది విని పంచి కుడుచుట పోల దొక్కొ? 50 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; అన్నదమ్ములము+ఐ+ఉండి= సోదరులమై జన్మించికూడా; మనలన్‌= మనలను; ఒరులు= 
ఇతరులు; తల+ఎత్తి+చూడన్‌= ఆశ్చర్యంతో కనుగొనగా; ఒండొరుల తోడన్‌= ఒకరితో మరొక్కరు; పెనంగన్‌+ఏటికిన్‌?= 


పోట్టాడుకొనటమెందుకు?; ఈ నేలన్‌= ఈ భూమిని; పెద్దవారి బుద్ది విని= పెద్దలు చెప్పిన నీతులు ఆలకించి; పంచికుడుచుట= 
పంచుకొని అనుభవించటం; పోలదు+ఒక్కొ!= యుక్తము కాదా! 


తాత్సర్యం: మనం అన్నదమ్ములమై ఉండి కూడ లోకులు తలయెత్తి చూచి పరిహసించగా మనలో మనం ఒకరితో 
నొకరు పోట్టాడుకొనటం మంచిది కాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట (ప్రకారం పంచుకొని హాయిగా 
అనుభవించటం ఎంతో మేలుగదా! 


క అని యెవ్విధమున నైనను । వనజోదర! సంధి సేయవలయుం దగ నే 
మును వారును గలయుట భూ । జనులకునెల్లను హితంబు సౌఖ్యకరంబున్‌.” 51 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= అనుచు; వనజ+ఉదర!= పద్మనాభా!; ఏ విధమునన్‌+ఐనను= ఏ రీతిగానైనా; సంధిచేయన్‌+వలయున్‌= 
సంధి సమకూరేటట్లు చేయవలసింది; తగన్‌= చక్కగా; ఏమును వారును కలయుట= మేమూ, కౌరవులూ ఒకటిగా చేరటం; 
భూజనులకున్‌+ఎల్లన్‌= పుడమిలోని ప్రజలందరికీ; హితంబు= మేలు; సౌఖ్యకరంబున్‌= సుఖాన్ని కలుగజేస్తుంది. 


తాత్సర్యం: పద్మనాభా! నా మాటలుగా కురుసభలో అట్లా చెప్పి, ఎట్లాగైనా సంధి పొసగేటట్లు ప్రయత్నించుము. 
వారూ మేము కలసిమెలసి వర్తించటం పుడమిజనులకు ఎంతో మేలు. సుఖకరంగానూ ఉంటుంది.” 


చ.  అనుటయు. బిన్ననవ్వు నగి యంబుజనాభుండు వల్కు 'నెన్న(డున్‌ 
విననివి భీముపాలం గడు వింతలు వింటిమి మాట; లగ్గి చ 
ల్లనగుట భూరిభూధరము లాఘవ మొందుట( గాదె యివ్విధం 
బున నిత( డిప్లు మార్దవము6 బొందుట; యింకిట జెప్ప నేటికిన్‌? 52 


ప్రతిపదార్థం: అనుటయున్‌= భీమసేను డట్టా వచించగా; అంబుజనాభుండు= కమలం నాభియందుగలవాడు- శ్రీకృష్ణుడు; 
పిన్న నవ్వు నగి= చిన్నగానవ్వి; పల్కున్‌= ఇట్లా మాట్లాడాడు. ఎన్నడున్‌= ఎప్పుడునూ; విననివి= మేము ఆలకించనట్టివి; భీము 
పాలన్‌= భీమసేనుడి దగ్గర; కడున్‌ వింతలు మాటలు వింటిమి= మిక్కిలి వింత (విస్మయం) కలిగించే పలుకులు విన్నాము; 
ఈ+విధంబునన్‌= ఇట్టా; ఇతండు= భీముడు; ఇప్టు= ఈ సమయంలో; మార్వవము పొందుట= మృదుత్వం వహించటం 
అన్నది; అగ్గి చల్లన+అగుట= నిప్పు చల్లబడటం; భూరిభూధరము= గొప్ప పర్వతం; లాఘవము+ఒందుట కాదె= తక్కువతనం 
పొందటమే అవుతుంది; ఇంకన్‌+ఇటన్‌+చెప్పన్‌+ఏటికిన్‌?= మరిఇక్కడ పలుకవలసిన దేమున్నది? 


తాత్సర్యం: భీమసేనుడి మాటలకు పద్మనాభుడు చిరునవ్వు నవ్వి ఇట్లా అన్నాడు: మునుపెన్నడు విననట్టి మాటలు 
ఇపుడు భీముడి నోటినుండి విన్నాను. మటి చెప్పవలసిన దేముంది? ఈ విధంగా వృకోదరుడు ఇపుడు మెత్తబడటం 
చూడగా అగ్ని చల్లదనం పొందినట్టుగా, గొప్ప పర్వతం తేలిక అయిన చందంగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


1. శ్రీకృష్ణుడు భీముడి మాటలను విని చిరునవ్వు నవ్వాడు. వికృతి వలన హాసం పుట్టుతుంది. భీముడు సహజంగా ఉద్దతుడు, 
కాని, ఉదాత్తుడివలె మాట్లాడుతున్నాడు. దుర్యోధన స్మరణ మా(త్రం చేతనే కోపోద్రేకంతో ఉగ్రరూపం తాల్చి, అతడిని అంతం 
చేయటమే తనకు సంతోషదాయకమని భావించే భీముడు అతడిపై అన్నదమ్ముల (ప్రేమను, ఐక్యభావాన్ని ఒలకబోస్తూ 
అతడితో కలిసి జీవించటం కర్తవ్యమంటున్నాడు. శ్రీకృష్ణుడిని ఏ విధంగానైనా సరే అతడిని ఒప్పించి సంధి చేయుమని 
అడుగుతున్నాడు. ఇది భీముడిలోని స్వభావ వి(శ్రుతి. దీనిని అలంకారంతో ధ్వనింపచేయటం రచనా శిల్పం. 


2. వికృతి వలన ఆశ్చర్యం కలిగిందని వాచికాభినయంతో శ్రీకృష్ణుడి పాత్ర మాటల వలన ధ్వనింపజేసింది. 'ఎన్నడున్‌ విననివి, 

'కడువింతలు అనే మాటలు తెలుగుదనం మూటకట్టినట్టున్నాయి. మూలంలో- “ఏత ('భ్చుత్వా మహాబాహుః కేశవః ప్రహసన్నివ- 
స్‌ పం, 

అభూతపూర్వం భీమస్య మార్గవోపహితం వచః” (సం. 5-73-1) అని ఉన్నది. శ్రీకృష్ణుడు మూలంలో పెద్దగా నవ్వాడు. 

తెలుగులో చిరునవ్వు నవ్వాడు. ప్రహసనం చేస్తే భీముడు నొచ్చుకొంటాడనీ, కోపిస్తాడనీ తెలుగులో తిక్కన భావించి ఈ 

మార్పు చేసి ఉండవచ్చును. 'అభూతపూర్వం' అనే మాటకు తెలుగులో చక్కని వ్యాఖ్యానమిచ్చాడు తిక్కన. 


3. భీముడు మెత్తబడటం అగ్గి చల్లబడినట్టూ, మహాపర్వతం తేలిక పడ్డట్టూ ఉన్నదట! భీముడు శాంతి సూక్తం పలకటం 
శత్రువులను దహించే అతడి (కోధభావం శాంతించి నట్టున్నదని భావం. శత్రువులకు తలవంచని సమున్నత ఆత్మాభిమానం 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 333 


వదలి బంధుత్వాన్ని భావించి కలసి ఉండాలని తలంచటం పర్వతం తేలికపడటం వంటిది. ఈ రెండంశాలూ భీముడి 
స్వభావానికి విరుద్దమైనవి. అయినా, ధర్మరాజుమీది భక్తిగారవాలచేత భీముడు మెత్తపడ్డాడు. ఇది వింతగా ఉన్నదని శ్రీకృష్ణుడు 
చిరునవ్వు నవ్వాడు. 


4. “ఇం కిటం జెప్ప నేటికిన్‌?' అనే వాక్యం ఆశ్చర్య భావముద్రను వ్యక్తం చేస్తున్నది. భీముడిని ఆ విధంగా నేను చూడలేను. 
అతడు సహజస్వభావంతో ఉంటేనే బాగుంటుందని సూచన అందులో వినబడుతుంది. పఠితలు ఆ వాక్యంతో తాదాత్మ్యం 
పొందుతారు. (సంపా 


శ్రీకృష్ణుడు భీమోనుని( గౌరవులతోడి యుద్ధమునకు బురికొల్పుట (సం. 5-73-1) 


తే. అని సహోదరు లాజి నాయాసపడుట । కోర్వమియు. గౌరవుల( జంప నొల్లమియును, 

గలుగు నెయ్యంబు పెంపున6 గరుణ నార్జు(। డైన పవనజుం బురికొల్ప నాత్మ దలంచి. 53 
ప్రతిపదార్థం: అని= అలా వచించి; ఆజిన్‌= యుద్దంలో; సహోదరులు= తోబుట్టువులు; ఆయాసపడుటకున్‌= (శ్రమ 
చెందటానికి; ఓర్వమియున్‌= సహించలేకుండుటయున్నూ; కౌరవులన్‌= దుర్యోధనాదులను; చంపన్‌+ఒల్లమియున్‌= చంపుటకు 
ఇష్టపడ కుండటమున్నూ; కలుగు నెయ్యంబు పెంపునన్‌= మనసులో కలిగే (పేమాధిక్యం చేతనున్నూ; కరుణన్‌= దయారసముచేత; 
ఆర్టుడు+ఐన= కరగిపోయిన; పవనజున్‌= వాయుపుత్రుడైన భీముడిని; పురికొల్పన్‌= రెచ్చగొట్టటానికై; ఆత్మన్‌+తల(చి= 
మనసులో సంకల్పించి. (తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: తన తోబుట్టువులు యుద్దంలో కష్టపడటానికి సహించలేనందుననూ, కౌరవులను సంహరించటానికి 
ఇష్టపడనందుననూ, కలిగిన స్నేహాధిక్యం చేతనున్నూ పొంగిన కరుణచేత వాయునందనుడు కరగిపోయాడు. అతడిని 
యుద్దానికి రెచ్చగొట్టవలెనని మనసులో సంకల్పించి. 


విశేషం: భీముడు ఎందుకు, ఎట్టా మెత్తబడ్డాడో చెప్పి, అతడి మానసిక స్థితిని వ్యాఖ్యానించే చక్కని పద్యం ఇది. సహోదరులు 
యుద్దం చేయటం వలన పొందే శ్రమను భావించి, వారి కా శ్రమ లేకుండా చేద్దామనే స్నేహాతిశయం మొదటి కారణమట! 
కౌరవులను చంపటం వలన వంశనాశన మవుతుందనే కరుణాభావం రెండవ కారణమట! (క్రోధభావం స్నేహభావం వలన 
మిత్తబడుతుంది. కరుణ వలన ఆ(ర్హమవుతుంది. ఈ (క్రమాన్ని భావించిన శ్రీకృష్ణుడు ఇంగితజ్ఞుడు, రసజ్ఞుడు. ఇప్పుడు స్నేహ, 
కరుణ భావాలకు విరుగుడు పెట్టి ఆర్హత నుండి ఆగ్రహాన్ని ప్రజ్వలింపచేసి, యుద్ధానికి భీముడిని పురికొల్పటం శ్రీకృష్ణుడి 
సంకల్పం. రాబోయే పద్యంలో ఈ పరిణామ (క్రమం గోచరిస్తుంది. (సంపా.) 


వ. మురమర్దనుం డతనితో నిట్లనియె : 54 
ప్రతిపదార్థం: మురమర్దనుండు= మురాసురుని సంహరించినవాడు, శ్రీకృష్ణుడు; అతనితోన్‌= భీమునితో; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు భీముడితో ఇట్టా అన్నాడు. 
ఉ. “యుద్దము మీంది వేడయు మహోగ్ర విరోధుల నల్మ(జేయు ద 

ర్వ్పోద్ధతియున్‌ సుయోధనుని యున్నతి సైంపని యేపు రాజ్యసం 

సిద్ధి నిజాగ్రజన్మునకు జేయు తలంపును గల్లు నీ వసం 

బద్ధములైన వాక్యములు వల్కుట యొప్పునె కీచకాంతకా!' 55 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కీచక+అంతకా!= కీచకుడినీ, ఉపకీచకులనూ మట్టుపెట్టిన వాయుపుత్రా!; యుద్దము మీంది వేడ్కయున్‌= 
సంగ్రామం సల్పుటలోని అభిలాష, మహా+ఉ(గ్రవిరోధులన్‌= మిక్కిలి భయంకరులైన శాత్రవులను; అల్కన్‌+చేయు= భయపెట్టే; 
దర్ప+జఉద్దతియున్‌= గర్వాటోపమునూ; సుయోధనుని+ఉన్నతిన్‌= దుర్యోధనుడి గొప్పతనమును; సై(పని+ఏపున్‌= సహించనట్టి 
విజృంభణమునూ; రాజ్యసంసిద్దిన్‌= రాజ్యలాభమును; నిజ+అ([గ్రజన్మునకున్‌= నీ అన్నఅయిన ధర్మపుత్రుడికి; చేయుతలంపును= 
కలిగించే ఉద్దేశమునూ; కల్లు నీవు= ఉన్నట్టి నీవు; అసంబద్దములు+ఐన= పొందికలేని వైన; వాక్యములు= పలుకులు; 
పల్కుట+ఒప్పునె?= చెప్పుట తగునా? (తగదని భావం.) 


తాత్సర్యం: కీచకుడి రూపుమాపిన భీమసేనా! సంగ్రామం సల్పటంలో కుతూహలమూ, పరమ దారుణ శాత్రవులను 
గడగడ వణకించే శౌర్యాటోపమూ, దుర్యోధనుడి గొప్పతనము సహించని జౌద్దత్యమూ, అన్నఅయిన ధర్మజుడికి 
రాజ్య ప్రాప్తి కలిగించే సంకల్పమూ కలిగిన నీవు ఇపుడు పొంతన లేని మాటలు మాట్లాడటం తగదుసుమా!” 


నిశేషం: 1. ఈ పద్య (ప్రాణం 'నీ వసంబద్దములైన వాక్యములు పల్కుట యొప్పునె?' అనే వాక్యం. అసంబద్దాలు అంటే 
పొందిక లేనివనీ, సందర్భానికి తగినవి కానివనీ, అనరాని మాటలనీ, వ్యర్థపదాలనీ అర్థాలున్నాయి. ఆ నాలుగర్భాలూ 
సార్థకమయ్యేటట్టు శ్రీ కృష్ణుడు వ్యాఖ్యానించటం విశేషం. 

2. ఇందులో భీముడి సహజ లక్షణాలు నాలుగు చెప్పబడ్డాయి. 1.యుద్దం మీద ఎప్పుడూ ఉండే పీతి. 2.భయంకర 
శత్రువులను సైతం లెక్క చేయని గర్యోన్నతి. 3.దుర్యోధనుడి ఆధిక్యాన్ని సహించని ఉద్దతి. 4.ధర్మరాజుకు రాజ్యం 
కట్టబెట్టాలన్న సంకల్పం. యుద్ద ప్రీతి కలవాడు 43, 50, 51 పద్యాలు మాట్లాడడు. శత్రుభావం కారవులపట్ట ఉన్న భీముడు 
45, 46, 47 పద్యాలు పలకడు. దుర్యోధనుడి మీది పగగల భీముడు 48 పద్యం చెప్పుడు. కాని, ఇప్పుడు అన్నాడంటే భీమ 
స్వభావం తెలిసినవారికి అవి పొందిక లేని మాటలుగా తోస్తాయి. 


3. యుద్దం చేసి శత్రువర్గాన్ని చంపి విజయాన్ని సాధించవలసిన ఆ తరుణంలో భీముడు అనదగిన మాటలు కావు ఇవి. 


నిజానికి భీముడి మాటలు కార్యరూపం తాల్సేవి కావు కాబట్టి వ్యర్ణమైనవని కూడా తోచవచ్చును. అందువలన అసంబద్ద 
శబ్దం సార్థకం. 


4. ఆర హృదయం యుద్గోత్సాహంతో కరడు కట్టుతుంది. శత్రువుల ధిక్కార స్మరణం వలన ఆగ్రహంగా మారుతుంది. 
సోదరుడైనా తనను చంపజూచిన దుర్యోధనుడి స్మరణ చేత స్నేహం పగగా మారుతుంది. చివరకు 'కీచకాంతకా!' అనే 
పిలుపుతో [ద్రౌపదికి కౌరవులు చేసిన అవమానం జ్ఞాపకం వచ్చి అతడిని చంపినట్టే చంపాలనే (క్రోధోద్రేకం పొంగులువారుతుంది. 
అంటే ఈ పద్యం భీముడిని అతడి సహజ స్వభావంతో వెలుగొందటానికి చేసిన వాజ్మయ (ప్రేరణ మన్నమాట. ఇది రసధ్వని. 
(సంపా.) 


వ. అని యంత నిలువక. 56 
తాత్సర్యం: అని అంతటితో ఆగక, 
క “వెటి పెట్టిదియో యెన్న(డు । నెజుంగని నీ యట్టివాని కెవ్వరొకో యీ 

పిజికితన మింత యలవడ । గఅపినవా' రనుచు శౌరి గలకల నవ్వెన్‌. 57 


ప్రతిపదార్థం: వెజపు+ఎట్టిదియో= భయమంటే ఎటువంటిదో; ఎన్నండున్‌= ఏనాడును; ఎజు6(గని= తెలియని; నీ+అట్టివానికిన్‌= 
నీవంటి బలశాలికి; ఈ పిజీకితనము; ఇంత+అలవడన్‌= ఇంతగా అభ్యాసమయేట్టు; కణపినవారు= బోధించినవారు; 
ఎవ్వరు+ఒకో= ఎవరో కదా! అనుచున్‌= అంటూ; శౌరి= శ్రీకృష్ణుడు; కలకల నవ్వెన్‌= పకపకమని నవ్వాడు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 335 


తాత్సర్యం: 'భయమంటే ఏమిటో ఎప్పుడూ తెలియని నీవంటి ధీరుడికి ఈ పిరికితనం ఇంతగా అలవాటయ్యేటట్టు 
చేసినవారు ఎవరో?” అని హరి పకపక నవ్వాడు. 


విశేషం: భయ మెరుగని భీముడికి పిరికితనం నూరిపోసిం దెవ్వరు? -అని ప్రశ్న వేయటం ఒక ఎత్తు, కలకలనవ్వటం 
మరొకయెత్తు. భీముడి వాక్యాలు అనునయవాక్యాలే కాని భయపడినవాడి మాటలు కావు. కాని, శ్రీకృష్ణుడు వాటికి భయం 
రంగు పులుముతున్నాడు. అతడిది వ(క్రోక్తి, జల్బోక్తి అయినా లోకం భీముడు పిరికివాడని అనుకొనే (ప్రమాదముందని 
హెచ్చరించాడు. అతడిని సంకటస్థితిలో పెట్టాడు. “దీని కేమి సమాధానం చెప్పుతావు?' అన్నట్టు హాస్యంగా నవ్వాడు. ర నవ్వు 
కవ్వింపు నవ్వు, చనువుతో చుర్రెక్కించే నవ్వు, పిరికివాళ్ళను చూస్తే లోకం ఇట్లాగే నవ్వుతుంది అని ఎగతాళి చేసే నవ్వు. 
అందుకే శ్రీకృష్ణుడు కలకలనవ్వినా భీముడికి పెళపెళ కోపం రాలేదు. పైపెచ్చు ఆప్యాయంగా ఆ పరిహాసానికి ప్రతిస్పందనగా 
భీముడు ఒక చిరునవ్వును చిందించాడు. (సంపా.) 


వ. దానికి దరహసితవదనుం డగుచు భీమసేనుండు వసుదేవసూనున కిట్లనియె: 58 


ప్రతిపదార్థం: దానికిన్‌= శౌరి వచనాలకు; దరహసిత వదనుండు+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన ముఖం కలవాడై; 
భీమసేనుండు= భీముడు; వసుదేవసూనునకున్‌= వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా సమాధాన 
మిచ్చాడు. 


తాత్సర్యం: శౌరి మాటలకు భీముడు చిరునవ్వు తన మోమున నిండగా వాసుదేవుడితో ఈ విధంగా అన్నాడు. 


ట్‌. “'బంటుతనంబు మాటలకు. బాకు; పాండునృపాలుపాలు గై 
కొంటయ చాలునన్న నృపకుంజరు పల్కుల కడ్డమాడ రా 
కుంట యెటుంగవే; మును సుయోధను చందము. జూపి యప్పు డే 
మంటి యుపేంద్ర! న న్నని రణాగ్రమునన్‌ నిను మూదలించెదన్‌. 59 


ప్రతిపదార్థం: ఉపేంద్ర!= మాధవా! బంటుతనంబు మాటలకున్‌+పాఅకు= పౌరుష వచనాలు పలకటానికి పూనవద్దు; పాండు 
నృపాలు పాలు= పాండు మహారాజుయొక్క రాజ్యభాగం; కైకొంటయ చాలున్‌= (గ్రహించుటయే మనకు చాలు; అన్న 
నృపకుంజరు పల్కులకున్‌= అని పలికిన రాజోత్తముడైన ధర్మజుడి మాటలకు; అడ్డము+ఆడన్‌+రాకుంట= వ్యతిరేకంగా 
పలుక లేకుండటం; ఎణుంగవే= నీకు తెలుసు గదా; మును= మున్ముందు; సుయోధను చందమున్‌+చూపి= దుర్యోధనుడు 
పడే పాట్లు కనబరచి; అప్పుడు= దౌత్యం కావింప కురుసభకు వెళ్ళే సమయంలో; నన్నున్‌= నన్ను; ఏమంటి= ఏమని 
పల్కితివి; అని= అంటూ; రణ+అ(గ్రమునన్‌= అని మొనలో; నినున్‌= నిన్ను; మూదలించెదన్‌= హెచ్చరించుకొంటాను. 


తాత్పర్యం: 'కృష్ణా! మగసిరి మాటలు నా దగ్గర మాట్లాడవద్దు. మన తండ్రి రాజ్యభాగమే మనకు చాలునని 
ప్రభువగు ధర్మరాజు పలికిన మాటలకు మేము బదులు చెప్పలేకుండటం నీకు తెలుసు. జరుగబోయే సంగ్రామంలో 
దుర్యోధనుడు పడే పాట్లు చూపి ఆనాడు కురుసభకు వెళ్ళేటప్పుడు ఉపప్టావ్యపురిలో నన్నేమంటివో జ్ఞప్తికి తెచ్చుకొమ్మని 
యుద్దముఖంలో నిన్ను హెచ్చరించకపోనులే. 


విశేషం: 1. భీము డీ పద్యంలో శ్రీకృష్ణుడితో రసికవీరుడుగా పరిహాసోక్తులు మాట్లాడాడు. 'కృష్ణా! నీ వేమీ నాకు పౌరుషం 
నూరిపోసేపని లేదులే. ధర్మరాజు రాజ్యభాగం తీసికొంటే చాలులే అన్నందువలననే నే నిట్టా మాట్లాడాను. కాని, ఆనాడు 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


కురుసభలో దుర్యోధనుడి తీరు చూచి నేను (ప్రతిజ్ఞ చేసిన మాటలు నీకు తెలియవా? వాటిని రణరంగంలో చేసి చూపిస్తాను. 
అంటే దుర్యోధనుడి తొడలు విరుగగొట్టి నేను పిరికివాడిని కానని నీ ఎదుట నిరూపించుకొంటాను అని భీముడు సరసంగానే 
పౌరుషంగా మాట్లాడాడు. నవ్వుతూ మాట్లాడితే కలిగే ఫల మది. భీముడు సంధి జరిగితే సౌమ్యుడు; యుద్దం జరిగితే 
యముడు. 


2. ఏమంటి యుపేంద్ర - “అంటివి” అనునది మధ్యమపురుషక్రియ. 'ిడ్డాట్టుల వకారంబునకు లోపంబు విభాష నగు.” అనే 
సూ(త్రంచేత, వకారానికి లోపం వచ్చి “అంటి” అయినది. 'మధ్యమపురుషక్రియలయం' 'దిత్తునకు సంధి యగు” అనే 
సూత్రంచేత, సంధి నిత్యంగా రావలసి యుండగా, ఏమంటి యుపేంద్ర - అని యడాగమము వచ్చుట విశేషం. ఏమంటి 
వుపేంద్ర- అన్నచో సరిపోయెడిది. (సంపా.) 
క నాకొలంది విచారింపక । నీ కిట్లనం దగునె? మిన్ను నేలయు నిమ్మెం 

గాక తిరుగంగ6 బడినం । బో కే ముంజేతు లొడ్డి పోవ(గం ద్రోతున్‌. 60 


ప్రతిపదార్థం: నా కొలంది= నా శక్తి ఏపాటిదో; విచారింపక= ఆలోచించకుండ; నీకున్‌+ఇట్టు+అనన్‌+తగునె?= నీకు ఇట్టా 
పలకటం న్యాయమా?; మిన్నున్‌= ఆకాశమూ; నేలయున్‌= భూమియు; ఇమ్మైన్‌+కాక= ఇప్పుడున్నట్లుండక; తిరుగంగన్‌+ 
పడినన్‌= తార్మారైనప్పటికీ; పోక= వెనుకాడక; ఏన్‌= నేను; ముంజేతులు+ఒడ్డి= ముంజేతులు అడ్డముపెట్టి; పోవంగన్‌+త్రోతున్‌= 
వాటి వాటి స్థానాలకు నెట్టివేస్తాను. 


తాత్పర్యం: బావా! నా శక్తిసామర్థ్యాలు ఏపాటివో ఆలోచించక ఇట్టా నీవు మాట్లాడటం న్యాయం కాదు. నేలా, నింగీ 
ఇప్పుడున్నట్టు కాక తల(క్రిందులైనప్పటికీ వెనుదీయక నేను ముంజేతులు ఒడ్డి వాటిని పాటుకు తోస్తాను సుమా! 


విశేషం: 1.అలం: అత్యుక్తి. “అత్యుక్తి రద్భుతా తథ్య శ్యార్యౌదార్యాది వర్లనమ్‌”. శ్రీకృష్ణుడి పరిహాసానికి భీముడి అత్యుక్తి 
సమతౌల్యాన్ని తెచ్చింది. మూలకశ్టోకం ఇట్టా ఉన్నది. 

“యది మే సహసా క్రుద్దే సమేయాతాం శిలే ఇన, 

అహ మేతే నిగృహ్లీయాం బాహుభ్యాం సచరాచరే”. (సం. 5-74-8) 


భూమ్యాకాశాలు పరస్పరం రాపిడి పడితే విడదీస్తానని అనటం సంస్కృతంలో జాతీయం కావచ్చును. కాని, నేలా నింగీ 
తిరగబడితే సరిగా త్రోయటం తెలుగువారికి దగ్గరగా ఉండే జాతీయం. 2.శ్రీకృష్ణుడి మాటలకు భీముడికి అభిమానం 
పొడుచుకొని వచ్చింది కాని, ఆగ్రహం (ప్రజ్వరిల్లలేదు. ఈ సందర్భంలో కొందరు కవులు భీముడికి నిజంగా పట్టరానంత కోపం 
వచ్చినట్టు, అతడు శ్రీకృష్ణుడిని తూలనాడినట్టూ చిత్రిస్తారు. వారు వ్యాసుడి వద్దా, తిక్కన వద్దా జొచిత్యపాఠాలు నేర్చుకొనాలి. 
ఇక్కడ భీముడు ఉచితజ్ఞుడు. (సంపా...) 
ఉ. నావుడు 'నవ్వుటాల కనినం బవనాత్మజ! యింత యేటికిం? 

గేవల యోధవే? పరుల కిల్టిషముల్‌ దలపోయ కిమ్మెయిన్‌ 

జావడమైన( జూచి యిది చందము గాదని యంటింగాక, నీ 

చేవయు లావు నీవు మును చేసిన భంగులు నే నెబుంగనే? 61 


ప్రతిపదార్థం: నావుడున్‌= భీమసేను డట్టా పలుకగా; పవన+ఆత్మజ!= వాయునందనా!; నవ్వుటాలకున్‌= ఎగతాళికి; అనినన్‌= 
నేనట్టా అంటే; ఇంత+ఏటికిన్‌?= ఇంత ఎందుకు?; కేవల యోధవే?= నీవు సామాన్య వీరుడవా?; పరుల కిల్బిషముల్‌= 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 337 


శత్రువు లొనర్భిన పాతకములు; తలపోయక= మదినెంచక; -ఈ+మెయిన్‌= ఈ విధంగా; జావడము+ఐనన్‌= అపౌరుషవృత్తి 
నవలంబించగా; చూచి= గమనించి; ఇది చందము+కాదు= ఇది సుక్షత్రియుడి పద్దతి కాదు; అని+అంటిన్‌+కాక= అని 
పల్కితినే తప్ప; నీ చేవయున్‌= నీ సారమూ; లావు= బలమూ; నీవు+మును+చేసిన భంగులు= నీవు పూర్వం చేసిన 
వీరవిహారాలూ; ఏన్‌= నేను; ఎటుంగనే!= తెలియనటయ్యా! 


తాత్సర్యం: భీముడి మాటలు విని వాసుదేవుడు 'పవనపుత్రా! నే నేదో పరిహాసానికై పలికిన మాటలకు ఇంత 
రాద్దాంతమా? నీవు అసామాన్య వీరుడివి. ఇట్లాంటివాడివి దుర్యోధనాదులు మునుపు మీకు చేసిన అపకారాలను 
స్మరించక పౌరుష హీన వాక్యాలు పల్కటం చూచి, ఇది నీవంటి రాచబిడ్డకు యుక్తం కాదన్నానేగాని మరేమీ కాదు. 
నీ భుజసారం, శక్తీ నీవు పూర్వం చేసిన సాహసకృత్యాలు- హిడింబాసుర, బకాసుర, కీచక, జరాసంధాది వధలు 
నాకు తెలియనివి కావు గదా!” 


విశేషం: భీముడిలో (క్రోధాగ్ని చల్హారలేదని తెలిసికొన్న శ్రీకృష్ణుడు తనవి పరిహాస వచనాలని ఊరటపలికి, భీముడి బలపరాక్రమాలను 
ప్రశంసించి, అతడిలో యుద్దోత్సాహాన్ని స్థాయిగా నిలిపాడు. (సంపా.) 


వ. అని చెప్పి మాధవుండు మజియును. 62 
తాత్పర్యం: ఇట్టా వచించి శ్రీకృష్ణుడు మళ్ళీ భీముడితో ఇట్టా అన్నాడు: 


ఉ.  'పార్టుండు పోర దేరు గడపం దనకున్‌ నను( గోరి యెంతయుం 
బ్రార్ధన సేసె; దాని కనురాగము నొందితి నేను గాన యు 
ద్దార్జులమైన మాకు నిను నాసపడం దగదే? యశంబు నా 
నార్థములున్‌ విరోధి విజయంబునం దక్కంగ నొంటం గల్గునే? 63 


ప్రతిపదార్థం: పార్టుండు= కుంతీపుత్రుడైన అర్జునుడు; పోరన్‌= యుద్దంలో; తనకున్‌= తనకు; తేరు+కడపన్‌= రథం 
తోలటానికి; ననున్‌+కోరి= నన్ను అభిలషించి; ఎంతయున్‌+ప్రార్ధన చేసెన్‌= మిక్కిలి వేడుకొన్నాడు; దానికిన్‌= అర్జునుడి 
వేడికోలుకు; నేను+అనురాగము+ఒందితిన్‌= నేను ఆసక్తి వహించాను; కానన్‌= కనుక; యుద్ద+అర్జ్భులము+ఐన మాకున్‌= 
యుద్దం చేయవలెనని కాంక్షిస్తున్న మా ఇద్దరికీ; నినున్‌= నిన్ను; ఆస+పడన్‌+తగదే?= కోరుకొనటం యుక్తమే గదా!; 
యశంబున్‌= కీర్తీ; నానా+అర్థములున్‌= బహుళ ప్రయోజనాలూ; విరోధి జయంబునన్‌+తక్కంగన్‌= శత్రువులను గెల్బుటచేగాక; 
ఒంటన్‌= మరొక్క విధాన; కల్లునే?= లభింపగలవా? (లభించవని అర్థం.) 


తాత్సర్యం: 'ఫల్లునుడు యుద్దంలో తనకు రథసారథ్యం చేయవలసిందిగా నన్ను మిక్కిలి కోరుకొన్నాడు. అందుకు 
నేను సమ్మతించాను. కనుక యుద్దం అభిలషిస్తున్న మాకు కదనంలో నీ తోడ్పాటు ఎంతో అవసరం. కీర్తి సకల 
ప్రయోజనాలూ శాత్రవులను గెలవటంవలన కాక మరో విధంగా సమకూడవు గదా! 


విశేషం: ఈ పద్యంలోని వాక్యప్రవృత్తిని గురించి తిక్కన 66వ వచనంలో- పరిహాసంతో పని సాధించే సరస వాక్యాలని 
సూచించాడు. ఇంతవరకూ పరిహాసంతో పని సాధించే మాటలయ్యాయి. ఇప్పుడు సరస వాక్యాలు ఇక్కడ మొదలయ్యాయి. 
సరస వాక్యం వినోద పర్యవసాయిగా ఉంటుంది. నవ్వుతో చిగురిస్తుంది. ఉద్దతుడైన భీముడికి ఇతరులు తనకంటె గొప్పవారంటే 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


మండిపడతాడు. (ప్రత్యేకించి కౌరవవీరులంటే అసలు సహించలేడు. శ్రీకృష్ణుడు పాండవులలోనే సారథిగా తన సహాయం 
పొందిన అర్జునుడి (ప్రస్తావన చేసి, వారిద్దరూ కలసి భీముడి సహాయాన్ని కోరతామని వ్యంగ్యంగా అన్నాడు. ఇందులో 
కాకువులో రెండర్జాలు స్ఫురించవచ్చును. 


1. మేమిద్దరం కలిసి యుద్దం చేసినా విజయం సాధ్యం కాకపోవచ్చును. కాబట్టి నీసహాయం మాకు అవసరం అని. అంటే 
భీముడి సహాయమే విజయమూలమని ప్రశంస. కృష్ణార్ణునుల కంటె భీముడే అధికుడని తాత్సర్యం. 2.అసలు యుద్దం చేసేది 
కృష్ణార్ణునులే. వారి బలపరా(క్రమాలే విజయ హేతువులు. అయినా, భీముడి సహాయం కూడా విజయానికి తోడ్పడుతుందని 
మరొక అర్థం. ఈ భావంలో భీముడు కృష్ణార్ణునులకు సహాయకుడు, ఉపాంగతుల్యుడు. భీముడు రెండో అర్థాన్ని గ్రహిస్తే 
ఉ(ద్రిక్తుడు కావచ్చును. కాని, ఆ వాక్యం శ్రీకృష్ణు డాడుతున్న సరస వాక్యంగా (గ్రహించటం చేత కోపం తెచ్చుకొనకుండా 
సరితూకంగా తానూ పరిహాసోచిత వీరసరసం మాట్ల్టాడగలిగాడు. భీముడిని సరైన బాటలో పెట్టిన శ్రీకృష్ణుడి సరసవాక్య మిది. 
(సంపా.) 


వ. అనవుడు. 64 
తాత్పర్యం: అని అనగా. 


శా. 'ఏమీ! పార్టుండు నీవు దండిమగలై యీవచ్చు కౌరవ్య సం 
గ్రామక్షోభము బాహుదర్పమునం దీర్పం బెద్ద మిట్టిక్కి మి 
మ్మే మెల్లన్‌ వెజింగంది చూచెదముగా; కీసారెకుం బోయి రా 
భీముం డిత్తటి రిత్తమాటలకు( గోపింపండుసూ పెంపటిన్‌.' 65 


ప్రతిపదార్థం: ఏమీ!= ఎట్టెట్టూ!; పార్టుడున్‌= అర్జునుడూ; నీవున్‌= నీవూ; దండిమగలు+ఐ= మేటి శూరులై; ఈ వచ్చు= 
ఇప్పుడు రానున్న; కౌరవ్య సంగ్రామ క్షోభమున్‌= కురు సంతతి యొక్క యుద్దంవలని కలతను; బాహుదర్సమునన్‌= 
భుజగర్వంతో; తీర్చన్‌= తొలగిస్తుండగా; ఏము+ఎల్లన్‌= తక్కిన మేమందరమూ; పెద్ద+మిణ్టు+ఎక్కి= ఎత్తైన మిట్టమీద నిలిచి; 
వెణగు+అంది= ఆశ్చర్యంపొంది; చూచెదముగాక= తిలకిన్తాము లెమ్ము; ఈ సారెకున్‌= ఈ తడవకు; పోయిరా= సంధికి 
వెళ్ళిరమ్ము; భీముండు= ఈ భీమసేనుడు; ఈ+తటణీన్‌= ఈ సమయంలో; రిత్త మాటలకున్‌= వ్యర్థ వచనాలకు; పెంపు+ 
అజన్‌= గౌరవం చెడేటట్టు; కోపింపండు సూ!= కోపము వహించడు సుమా! 


తాత్సర్యం: ఎట్టెట్టూ? అర్జ్హునుడూ నీవూ మేటిశూరులై రానున్న కురు సంగ్రామ క్షోభను మీ భుజశక్తితో నివారిస్తుంటే 
మేమందరమూ చేతులు ముడుచుకొని పెద్ద మిట్ట నెక్కి ఆశ్చర్యంతో మిమ్ము చూస్తుంటాంలే. నీవు ఈ సారికి 
కురుసభకు వెళ్ళి రావయ్యా! ఇట్టాంటి సమయంలో భీముడు గౌరవం చెడేటట్టు వ్యర్థ వచనాలకు కోపం చెందడు.” 


విశేషం: ఇది వ్యంగ్య సరసోక్తి భీముడు గూఢాభిమానం తొంగి చూచేటట్టు మాట్లాడాడు. “ఏమీ! - ఆశ్చర్యార్థకం. కాకువులో 
పరిహాసార్థకం 'దండి మగలై' - తెలుగుదనం గుబాళించే సమాసం. మేటి ఏరులై అని అర్థం. భీముడికంటె గొప్పవారుగా 
రణరంగంలో రాణించే వారై అని భావం. భీము డీ మాటలు ఎగతాళిగా కూడా అనే అవకాశం ఉన్నది; గౌరవంగా కూడా 
చెప్పే అవకాశం ఉన్నది; అందువలన ఎదుటివా రేమీ అనలేరు. శ్రీకృష్ణుడు రెండు రకాల అర్థాలు వచ్చే సరసవాక్యాలు ఎట్లా 

ac) (53. ae 
మాట్లాడాడో భీముడూ వాటికి దీటుగా మాట్లాడాడు. 'మిట్టలెక్కి మీ పరాక్రమాన్ని మేము భయపడుతూ చూస్తాంలే' అనే మాట 
మనసులో దెబ్బతిన్న అభిమాని ఎదుటివారి మనసు దెబ్బతినకుండా నవ్వి ఊరుకొనేటట్టు మాట్లాడిన సరసవ్యంగ్యోక్తి ఇవన్నీ 

౧ లి. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 339 


ఒక ఎత్తు. “ఈ సారెకుం బోయిరా!' అనే వాక్యం మరొక ఎత్తు. “ఎప్పుడో జరుగబోయే యుద్దంలో సారథ్యాన్ని నిర్వహిస్తానని 
బడాయిలు కొట్టటం ఎందుకు? యుద్దం చేయటం కంటె సంధి చేయటం తక్కువైనదేమీ కాదు. నీనేర్పు ఈ సంధి 
సారథ్యంలో మొదట బైటపడుతుంది. ఇక్కడ నీవు నెగ్గితే యుద్దం సంగతి ఆ తరువాత గమనిద్దాం” అని ఆ వాక్యంలో 
స్ఫురించే వ్యంగ్యార్థం. 'భీము( డిత్తజి రిత్తమాటలకు( గోపింపండు సూ సెంపణున్‌' - ఈ వాక్యం వినయ వివేకంతో పలికిన 
వీరవాక్యం. తనపేరు తానే చెప్పుకొనటం, అహంకార సూచకమైన ప్రథమ పురుష ప్రయోగం కాక, వినయసూచకమైన 
ప్రథమపురుష కావటం విశేషం. శ్రీకృష్ణుడు 'అసంబద్ద వాక్యాలని భీముడిని ఎత్తిపొడిచిన దానికి, భీముడు 'రిత్తమాటల'ని 
శ్రీకృష్ణుడి పట్ల ప్రయోగించాడు. కోపం రేకెత్తించాలని శ్రీకృష్ణుడు మేలమాడిన సంగతి గుర్తించి 'నీ యత్నాలు ఫలించవు” 
నేను గంభీరుడను, ధీరుడను, వివేకుడను, ఉదాత్తుడను అని కన్నులెగరేస్తూ పరిహాసంగా భీముడు పలికాడు. (సంపా.) 
వ. అని పలికి యివ్విధంబున గోపాలదేవు మేలంపు మెయివడి కార్యవచనంబులకుం దగం దానును దోడ్తో 
సరసం బాడుటయకా మజుమాటలాడి యంతట( దనివోవక బకమర్దనుం డతనితో నిట్లనియె: 66 
ప్రతిపదార్థం: అని పలికి= అంటూ మాట్లాడి; ఈ+విధంబునన్‌= ఈ రకంగా; గోపాలదేవు= శ్రీకృష్ణస్వామియొక్క; మేలంపు 
మెయివడి కార్యవచనంబులకున్‌= పరిహాసంతో కూడిన కార్యానుకూలాలైన మాటలకు; తగన్‌= ఒప్పిదంగా; తానును= తాను 
గూడ; తోడ్లోన్‌= వెంటనే; సరసంబు+ఆడుట+అ కాన్‌= సరసమాడటమేకాగా; మజుమాటలు+ఆడి= (ప్రతివచనాలు పలికి; 


అంతటన్‌+తని+పోవక= ఆ మాటలతోనే తనివి తీరక; బకమర్దనుండు= బకాసురుడిని చంపినవాడు- భీముడు; 
అతనితోన్‌+ఇట్టు+అనియెన్‌= కృష్ణుడితో ఇట్టా పలికాడు. 
ea ac) డు 


తాత్సర్యం: భీము డీవిధంగా గోపాలకృష్ణుడి పరిహాస చతురాలైన పని సాధించే మాటలకు యుక్తంగా వెంటనే 
తానుగూడ సరసపు మాటలతోనే సమాధానం చెప్పి, అంతటితో తృప్తిపడక మళ్ళీ ఇట్టా అన్నాడు: 


ఉ. “కయ్యము గల్లినట్లయిన గంధ గజ ప్రకరంబు కుంభముల్‌ 

వ్రయ్యం దురంగ పంక్తులు ధరం బడ. దేరిగముల్‌ బడల్పడన్‌ 

డయ్యమి కీవు వెక్కసపడన్‌ గదపండువు సేయంగోరు నా 

దయ్యము నెత్తికోలు దుది దాకుటగాదె భుజంగభంజనా! 67 
ప్రతిపదార్థం: భుజంగభంజనా!= కాళీయుడిని మర్దించిన కృష్ణా!; కయ్యము+కల్లినట్టు+అయినన్‌= పోరాటం జరిగితే; గంధగజ 
ప్రకరంబు కుంభముల్‌= మదించిన ఏనుగుల గుంపుల యొక్క తలలు; వ్రయ్యన్‌= (బ్రద్దలు కాగా; తురంగ పంక్తులు= 
గురాల బారులు; ధరన్‌+పడన్‌= భూమిపై కూలగా; తేరిగముల్‌= రథాల మొత్తాలు; బడల్‌ పడన్‌= శిథిలాలుకాగా; 
డయ్యమికిన్‌= నేను అలసట చెందకున్నందుకు; ఈవు= నీవు; వెక్కసపడన్‌= దుస్సహత్వము చెందగా; గద పండువు+చేయన్‌+ 
కోరు= నా హస్త మందలి గదకు ఉత్సవం చేయనెంచుతున్న; వ! దయ్యము+ఎత్తికోలు= ఆ దైవం యొక్క ఉద్యమం, ఆ 
విధియొక్క విజృంభణం; తుది+తాంుట గాదె!= కడముట్టుటయే(నెరవేరటమే) అగును సుమా! 


తాత్పర్యం: యుద్ధం జరిగితే మదించిన యేనుగుల తలలు (బ్రద్దలు చేస్తాను. గుర్రాల బారులను భూమిపై 
కూలుస్తాను. రథ సమూహాలను నుగ్గు నుగ్గు చేస్తాను. ఇంత చేసికూడా బడలిక చెందని నన్ను చూచి నీవు 
ఆశ్చర్యపడక మానవు. నా గదతో పండుగ చేయగోరుతున్న దైవసంకల్పం అప్పుడే కదా సఫలమయ్యేది! 


విశేషం: అలం: వృత్త్యనుప్రాసం. లోకోక్తి. అర్జునుడికి గాండీవ పాండిత్యం ఎంత పేరు తెచ్చిందో భీముడికి గదాయుధం అంత 
కీర్తి తెచ్చింది. గదాయుద్దంలో భారత వీరులలో అతడు మేటి. 'దయ్యము నెత్తికోలు దుది దాకుట కాదె”. ఇది లోకోక్తి (సంపా.) 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన విని దేవకీతనయు. డాతని కిట్లను. 'జెప్పినంత కం 
టెను మిగులంగ6 జేయుదు గడింది మగండవు నిన్ను! దెప్పగాం 
గొని పలుమాటు నాపదలకున్‌ భయమొందక దుఃఖవార్డు లీం 
దిన మము నెల్ల నిక్కొజంత దీర్చి సుఖాత్ములం జేయు పావనీ! 68 


ప్రతిపదార్థం: అనన్‌+విని= భీముడట్టా పలుకగా విని; దేవకీతనయుండు= దేవకీదేవి కుమారుడైన కృష్ణుడు; ఆతనికిన్‌= 
భీముడికి; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; పావనీ!= వాయుకుమారా!; చెప్పిన+అంతకంటెను= చెప్పినదానికన్న, 
మిగులంగన్‌+చేయుదు(వు)= ఎక్కువగా చేస్తావు; కడింది మగండవు= నీవు మేటి వీరుడివి; నిన్నున్‌= నిన్ను; తెప్పగాన్‌+కొని= 
నౌకగా చేసికొని; పలుమాజున్‌= పెక్కుసారులు; ఆపదలకున్‌= కష్టాలకు; భయము+ఒందక= వెరపు చెందక; దుఃఖవార్జులు+ 
ఈదిన= దుఃఖాలనే సాగరాలను దాటిన; మమున్‌+ఎల్లన్‌= మమ్ములనందరినీ; ఈ కొజంతన్‌+తీర్చి= ఇప్పు డేర్చడిన 
ఆపదను బాపి; సుఖ+ఆత్ములన్‌+చేయు!= సుఖంతో గూడిన హృదయం కలవారినిగా చేయవయ్యా! 


తాత్సర్యం: భీముడు పలికిన పలుకులు విని శ్రీకృష్ణుడు 'వాయునందనా! నీవు చెప్పినదానికంటె ఎక్కువగానే 
చేస్తావు. నీవు గొప్ప వీరుడివి. నిన్ను తెప్పగా చేసికొని కడగండ్లకు భయపడకుండా మేము దుఃఖమనే సము ద్రాలీది 
గట్టెక్కినాము. ఇప్పు డేర్సడిన సంకటం తొలగించి మమ్ము సుఖపెట్టవలసింది. 


విశేషం: అలం: రూపకం. సంధియత్న సమయంలో ధర్మరాజు యుద్లోత్సాహాన్ని మానకుండా ఉండటానికి భీమాదులలో 
పౌరుషాన్ని ప్రజ్వలింపజేస్తున్న శ్రీకృష్ణుడి వ్యూహశక్తికి ఈ పద్యం ఒక తార్కాణం. భీముడు పైకి చల్లారినట్టున్నా, లోన 
మండుతూనే ఉన్నాడని పాండవ పక్షానికి ప్రదర్శింపజేసి చూపించాడు. “పావనీ! - సార్థక సంబోధనం. దుఃఖవార్జులు 
దాటేవారికి భీముడు తెప్పయేకాదు, తెప్పను ముందుకు (త్రోసి ఒడ్డుకు చేర్చే పవనకుమారుడు (పిల్లగాలి) కూడా అని 
చమత్కారం. (సంపా.) 


క. ఇదె పోయెద. గౌరవ్యుల(। బదనికి రా బలికి సంధి వాటించెద; నా 

కది యొప్పదె! కాని తుదిం । గుదురింతకు నీవ కావె గుణరత్ననిధీ!' 69 
ప్రతిపదార్థం: గుణరత్ననిధీ! -సద్గుణాలనెడు రత్నాలకు నిలయమైనవాడా!; ఇదె= ఇప్పుడే; పోయెదన్‌= కురుసభకు వెళ్తాను; 
కౌరవ్యులన్‌= కురువంశసంభవులను; పదనికి రాన్‌+పలికి= పాకానికి వచ్చేటట్టు మాట్లాడి; సంధి పాటించెదన్‌= సంధి 


సమకూరుస్తాను; నాకున్‌= నాకు; అది+ఒప్పదె?= అట్టా సంధి కుదుర్చుట సమ్మతమే; కాని; తుదిన్‌= చివరకు సంధి కుదురని 
పక్షంలో; ఇంతకున్‌+కుదురు= అన్నింటికినీ; ఆధారము; నీవు+అ, కావె!= నీవే సుమా! 


తాత్సర్యం: గుణరత్న నిధివైన భీమా! నే నిపుడే కురుసభకు వెళ్ళుతాను. పాకానికి వచ్చేటట్టు వారితో మాట్లాడి 
సంధి పొసగే టట్టు చూస్తాను. అట్లా యత్నించటం నాకు సమ్మతమే. ఒకవేళ సంధి కుదరని పక్షంలో మాకు 
అన్నింటికీ ఆధారం నీవే సుమా! 


విశేషం: 1. “ఈ సారెకుం బోయిరా' అని 65వ పద్యంలో భీముడన్న మాటలకు (ప్రతిధ్వని ఈ పద్యం. 


2. ఒక దీర్భసంభాషణను ముగించే తరుణంలో పాటించే నిర్వహణ శిల్పం తిక్కన రచనలో గమనించదగింది. ఈ పద్యం 
శ్రీకృష్ణుడు భీముడితో చేసిన సంభాషణకు సముచితమైన ముగింపు. 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 341 


3. 'తుదిన్‌ కుదు రింతకు నీవకావె గుణరత్ననిధీ' - కుదుటపరిచే వాడు, ఆధారమైన వాడు భీముడు అనే మాట 
సాధారణార్థంలో సరసంగా ఉన్నది. భావికథార్థ వ్యంజకంగా కూడా ఉన్నది. మహాభారత యుద్దంలో చిట్టచివర దుర్యోధన 
సంహారమే విజయనిర్ణారకంగా నిలిచే అంశం. దానిని విజయవంతంగా ముగించి భారత యుద్దంలో విజయానికి ఒక 
కుదురుగా నిలిచేవాడు భీముడే కదా! శ్రీకృష్ణుడు సత్యవాక్కు. 'గుణరత్ననిధీ ప్రశంసకు పరాకాష్ట. (సంపా.) 


అర్జునుడు శ్రీకృష్ణునితో. దన యభిప్రాయంబు సెప్పుట (సం. 5-76-1) 
వ. అనిన వాసుదేవున కర్టునుం డిట్లనియె : 70 
తాత్సర్యం: అని పలికిన కృష్ణుడితో అర్జునుడు ఇట్టా అన్నాడు : 


తే. “చెప్పగల యంతవట్టును జెప్పె నీ క । జాత శత్రుండు; వింటి వీ వా తెటింగు; 
మాకు నెల్లను బలుకంగ మాట లొండు । గలవె? యైనను జప్పెద6 గన్నయంత. 71 


ప్రతిపదార్థం: అజాతశత్రుండు= ధర్మరాజు; నీకున్‌= నీకు; చెప్పన్‌+కల+అంతవట్టును+చెప్పెన్‌= చెప్పగలిగినంతవరకు 
చెప్పాడు; -ఈవు= నీవు; ఆ తెజంగు వింటివి= ఆయన పలుకుల చందం విన్నావు; మాకున్‌+ఎల్లను= మాకందరికీ; 
పలుకంగన్‌= చెప్పటానికి; మాటలు= పలుకులు; ఒండు+కలవె?= వేరే ఉన్నవా?; ఐనను= లేనప్పటికీ; కన్న+అంత= 
ఎరిగినంతవరకూ; చెప్పెదన్‌= పలుకుతాను. 


తాత్సర్యం: 'ధర్మనందనుడు నీకు చెప్పవలసినదంతా చెప్పాడు. ఆయన మాటలన్నిటినీ నీవు విన్నావు. ప్రత్యేకంగా 
మేము చెప్పవలసిన మాటలు లేవు. అయినా నాకు తోచిన మాటలు నేనూ చెపుతాను. 


విశేషం: భీముడు సూటిగా మాట్లాడితే అర్జునుడు సున్నితంగా మాట్లాడతాడు. చెప్పవలసినదంతా 'అజాతశత్రుడు” చెప్పాడట. 
ఆ విశేషణం సార్థకం. ధర్మజుడి మాటలు శత్రువులు కూడా కాదన లేని రీతిలో ఉన్నాయి. అతడు మాట్లాడిన తరువాత 
ఎవరికైనా మాటలు మిగులుతాయా? అనటం జొపచారికార్థం. అతడి అభిప్రాయం కంటె వేరైన నిశ్చయం మాకు ఉంటుందా? 
అని మరొక అర్తం. అయినా చెప్పుతున్నాను వినుమని అంటున్న అర్హునుడు పెద్దలను కాదనని స్వీయ అస్తిత్వం కల 

థి జ ద ము 
అభిమానధనుడని స్పష్టమవుతున్నది. (సంపా.) 


మ. _ ధృతరాష్తుం డతిలోభదూషితు(డు ధాత్రీభాగ మీ నేర్జునే 

సుతుండుం గష్టుడు సంధి యేల యగునంచున్‌ మున్న కైపెక్కిన 

ట్టితలం పచ్యుత! నీకు గల్లినది; గాండీవంబు దివ్యాస్త్ర సం 

తతియుం బెట్టినయట్లయుండ మము. జింతం బాపరాదో కదే! 72 
ప్రతిపదార్థం: అచ్యుత!= శ్రీకృష్ణా! ధృతర్మాష్టుండు= ధృతరాష్ట్ర మహారాజు; అతి లోభదూషితు(డు= మిక్కిలి దురాశచేత 
నిందింపదగినవాడు; ధాత్రీ భాగము= పుడమిలో పాలు; ఈన్‌+నేర్చునే= ఇచ్చుటకు సమ్మతిస్తాడా?; సుతుండున్‌= అతని 
కుమారుడైన సుయోధనుడు; కష్టుడు= కర్కశుడు; సంధి+ఏల+అగున్‌+అంచున్‌= సంధి ఎట్టా కుదురుతుందని; మున్ను+అ= 


ముందుగానే; కైపు+ఎక్కినట్టి తలంపు= సందేహంతో కూడిన ఆలోచన; నీకున్‌+కల్లినది= నీకు పుట్టింది; గాండీవంబున్‌= 
నా ధనుస్సును; దివ్య+అస్త్ర సంతతియున్‌= దివ్యములైన బాణ సమూహమును; పెట్టిన+అట్ల+ఉండన్‌= వానికేమాత్రం 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


పనితగులకుండ ఉన్నచోటనే అవి ఉండగా; మమున్‌= మమ్ము; చింతన్‌+పాపరాదో+కదే?= విచారం పాలుగాకుండా చేయగూడదా 
యేమి? 


తాత్పర్యం: కృష్ణా! ధృతర్మాష్టుడు పరమ దురాశాపరుడు. అతడు మాకు రాజ్యభాగ మివ్వటానికి అంగీకరించడు. 
అతడి కొడుకు గూడా మిక్కిలి కర్కశుడు. మరి సంధి కుదరటం అసంభవమని ముందుగానే నీకు సందేహం 
కలిగింది. నా గాండీవం, దివ్యబాణ పరంపర పనిమాని ఊరక ఉన్నచోటనే ఉండగా మేము ఏ విచారం లేకుండా 
ఉండే మార్గం చూపించలేవా? 


విశేషం: అర్జునుడు గూఢాభిమాని. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సంధి పడనీయరని అతడి దృఢ విశ్వాసం. శ్రీకృష్ణుడు కూడా 
అటువంటి అభిప్రాయాన్ని ఆవేశంతో అనటం కూడా జరిగింది. (చూడు పద్యాలు 1.352; 3.41). అంటే అర్జునుడికున్న 
అభిప్రాయమే కృష్ణుడి కున్నదన్నమాట! శ్రీకృష్ణుడు అచ్యుతుడు, అన్న మాట నుండి జారి పోయేవాడు కాదు. అయినా సంధి 
యత్నం చేస్తున్నాడు. ఇందులో సహజ విరోధాభాసం ఉన్నది. జగన్నాటక సూత్రధారి సాగించే రాజనీతి ఉన్నది. దానిని 
మనసులో పెట్టుకొని ఎత్తిపొడుపుగా 'నా గాండీవం, దివ్యాస్తాలూ ఉన్నవి ఉన్నట్టుగానే ఉండగా మా దిగులు తీరేటట్టు 
చేయుమని అనటం వ్యంగ్యోక్తి అర్జునుడి రథసారథిగా కృష్ణుడు కుదిరింది గాండీవి పరాక్రమాన్ని ప్రపంచానికి చాటటానికే. 
అదీ శ్రీకృష్ణు డన్నమాటే. ఇపుడు సంధి చేస్తే ఆమాట నిలువదు. అచ్యుత బిరుదం పొసగదు. కాబట్టి ఘటనాఘటన 
సమర్గుడైన శ్రీకృష్ణుడిలోని దివ్యత్వాన్ని భావిస్తూ 'అన్న మాటలన్నీ నిలబెట్టుకొని అచ్యుతత్వాన్ని కాపాడుకొ'మ్మని పార్టుడు 
సున్నితమైన వ్యంగ్యోక్తిని పలికాడు. (సంపా.) 
ఉ. నీ వొనరింప( బూనిన పనిం గమలోదర! కీడు వుట్టునే? 

కా వనినట్ల యుండి యవుం గార్యము; లట్లగుటం బ్రయత్న సం 

భావనసేంత పొరుషము పద్దతి తత్పలసిద్ది వొందుచో 

దైవము దోడ్చడన్‌ వలయు(; దథ్యము రెండును నీ వినోదముల్‌. 73 


ప్రతిపదార్థం: కమల+ఉదర!= ఓ పద్మనాభా!; నీవు+ఒనరింపన్‌+పూనిన పనిన్‌= నీవు చేయనెంచిన పనికి; కీడు+పుట్టునే?= 
హాని కలుగుతుందా? (కలుగదనిభావం); కార్యములు= నీవు సంకల్పించిన పనులు; కావు+అనినట్టు+అ+ఉండి= నెరవేరనట్లే 
కనిపించినప్పటికీ; అవున్‌= నెరవేరుతాయి; అట్టు+అగుటన్‌= అందువలన; ప్రయత్న సంభావన+చేత= కార్యమొనర్చుటకు 
పూనుకొనటం; పౌరుషము పద్దతి= పురుష లక్షణం; తద్‌+ఫలసిద్ది+ పొందుచోన్‌= ఆ కార్యం యొక్క ఫలమును పొందే 
విషయంలో; దైవము తోడ్పడన్‌ వలయున్‌= దైవము సాయపడాలి; రెండును= కార్యం అనుకూలించటం, అనుకూలించకపోవటం, 
అనేవి, పౌరుషమూ దైవమూ అనేవి; నీ వినోదముల్‌= నీ ఇచ్చకు లోబడి ఉంటాయి; తథ్యము= ఇది నిజం. 


తాత్పర్యం: స్వామీ! నీవు చేయ నెంచిన పనికి హాని ఎప్పుడూ కలుగదు. కొన్ని పనులు ఫలించనట్టే ముందు 
కనిపించినా చివరకు ఫలిస్తాయి. కాబట్టి కార్యానికి పూనుకొనటం పురుష లక్షణం. కార్యఫలం తనకు సమకూరటంలో 
దైవ సహాయం అవసరం. కనుక పురుషయత్నం, దైవానుకూల్యం. కార్యం అనుకూలించటం, అనుకూలించకపోవటం 
అనేవి రెండున్నూ నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. ఈ మాట వాస్తవం. 


విశేషం: 1. నరనారాయణ మహర్షులే భూతలం మీద అర్జునుడుగా, శ్రీకృష్ణుడుగా జన్మించారు. అర్జునుడు శ్రీకృష్ణుడి పట్ట 
స్నేహభక్తిని (ప్రసరిస్తూ ఉంటాడు. నరుడు భక్తుడు, నారాయణుడు భగవంతుడు. అందువలన శ్రీకృష్ణుడిని దైవస్వరూపుడుగా, 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 343 
పురుషకారదైవానుకూల్య శక్తిస్తరూపుడుగా భావించి పలుకుతున్నాడు. అతడి దృష్టిలో కృష్ణుడు దూత కాడు; ఘటనాఘటన 
సమర్ధుడైన పరమాత్ముడు. ఆ భావానికి ఈ పద్యం అద్దం. 

యథా యల 
2. దైవ సంకల్పానికి వికల్పం లేదు. అయితే, కృష్ణుడు సంధిని కోరుతున్నాడా? యుద్దాన్ని కోరుతున్నాడా? అన్నది అసలు 
ప్రశ్న. అది ఫలాన్ని చూచి తెలిసికొనవలసిన సత్యం. ఆ కార్యం ఏదైనా జయం మాత్రం తథ్యం - అని అర్జునుడి విశ్వాసం. 
3. ఈ పద్యం భక్తిభావ వ్యంజకంగా ఉన్నది. ఎత్తుగడలో, ముగింపులో, నిర్వహణలో సమత అనే గుణం కనపడుతున్నది. 
వాక్య నిర్మాణంలో ఆ గుణం ప్రతిఫలిస్తున్నది. అది భక్తుడైన అర్జునుడి మనస్సులోని నిర్మలత్యాన్ని సమత్వాన్ని సూచిస్తున్నది. 
4. తిక్కన రచనలోని నాటకీయతలో పాత్రోచిత సంభాషణ (ప్రవృత్తికి ఈ పద్యం ఉదాహరణం. 
5. వాక్య విన్యాసంలో భక్తిభావాన్ని ధ్వనింపచేయటం తిక్కన రసధ్వనిశిల్పం. 


6. 'కమలోదర!' సార్థక శబ్ద ప్రయోగం. శ్రీకృష్ణుడిలో విష్ణువును దర్శించే భావన ధ్వని. “తథ్యము” 'నీ వినోదములో అనే పదాలు 
సమానమైన దైవలీలా విలాసాన్ని ధ్వనింపజేస్తున్నాయి. తేటతెనుగుకు తిక్కన శైలి (ప్రసిద్ది. దాని కిది ఉదాహరణం. (సంపా.) 


ఉ. వేరిమి ధర్మజుం బరిభవించిన ద్రోహులు వధ్యులన్న నె 
వ్వారికి. బోలదే సుజనవత్సల! నీ విటులంట వారు మ 
మ్మీరసమెత్తి కీడ్పజిచి యింతలుసేసినదాన నీ మదిం 
గూరిన నొవ్వుసొంపునను గోపము పెంపున( గాదె యారయన్‌. 74 


ప్రతిపదార్థం: సుజన వత్సల!= సత్పురుషులందు ప్రేమగల కృష్ణా!; వేరిమిన్‌= శత్రుభావంతో; ధర్మజున్‌= ధర్మపుత్రుడిని; 
పరిభవించిన (ద్రోహులు= అవమానపరచిన ఘాతుకులు; వధ్యులు= చంపదగినవారు; అన్నన్‌= అనగా; ఎవ్వారికిన్‌+పోలదే= 
ఎవరికైనను యుక్తమే; నీవు+ఇటులు+అంట= యుద్దంలో కౌరవులను జయించి రాజ్యభాగం గైకొనుట సమంజసమని నీవు 
పల్కటం; ఆరయన్‌= నిజం పరికిస్తే, వారు= ఆ కౌరవులు; ఈరసము+ఎత్తి= ద్వేషం వహించి; మమ్మున్‌= మమ్ములను; 
కీడ్చటిచి= కష్టపెట్టి; ఇంతలు చేసిన దానన్‌= ఇంతటి దురవస్థల పాలు కావించిన కారణాన; నీ మదిన్‌= నీ హృదయంలో; 
కూరిన= నిండిన; నొవ్వుసొంపునను= బాధాతిశయం వలననూ; కోపము సెంపునన్‌+కాదె!= కోధవిజృంభణం వలననేకదా! 


తాత్సర్యం: శత్రుభావంతో జూదంలో ధర్మజు నోడించి అవమానించిన ఆ ఘాతుకులు వధార్డులని ఎవరైనా 
చెప్పగలరు. నీవు సత్పురుషుల యందు వాత్సల్యం కలవాడవు కనుక ఆ కౌరవులు మా యెడ ద్వేషం పూని, 
మమ్ములను బాధించి, ఇంతటి దుస్థితి పాలుగావించిన కారణాన నీ హృదయంలో నెలకొన్న మిక్కుటమైన బాధ 
చేతనున్నూ, అగ్గలమైన కోపం చేతనున్నూ వారిని సంగ్రామంలో నిర్జించి, రాజ్యభాగం గైకొనటం యోగ్యమని 
చెప్పావుగాని మరేమీ కాదు. 


విశేషం: అలం: కావ్యలింగం. 'సమర్థనీయ స్యార్థస్య కావ్యలింగం సమర్థనమ్‌'. 'అజాతశత్రువైన ధర్మరాజుపై శత్రుభావం పూని 
అవమానించిన ద్రోహులైన కౌరవులు వధ్యులు అని ఎవరికైనా అనిపిస్తుంది. సుజనవత్సలా! నీకు కూడా అనిపించింది. అది 
సహజమే" అని తన ఊహను ఉపపత్తితో సమర్థించుకొంటున్నాడు అర్జునుడు. పగబూని పాండవులను పరిపరివిధాల 
బాధించినందుకు శ్రీకృష్ణుడి మనసు నొచ్చి కోపం వచ్చి ఉంటుందని సమర్థించాడు. అట్లా కోపం రావటానికి కారణం 
పాండవులు సుజనులు కావటం. శ్రీకృష్ణుడు సుజన వత్సలుడు కావటం. ఈ మాటలో తన మనోభావాలనే శ్రీకృష్ణుడిపై 


ca 


ఆరోపించి చెప్పే వైఖరి కూడా తోస్తుంది. నరనారాయణుల అభేద (ప్రవృత్తి ఇందులో వ్యంగ్యంగా స్ఫురిస్తుంది. (సంపా.) 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. వఐనను జిత్తగింపు; ద్రుపదాత్మజ నాసభ నట్లు సేసినన్‌ 

దానికి సైంప లెస్సయని దైన్యము బొందుట కోరి యమ్మెయిం 

గాననభూమికిం జనుట కారుణికోత్తమ! నీ వెబుంగవే? 

కాన సహించి పాండవుల. గౌరవులం దగ గూర్పు నేర్చునన్‌. 75 
ప్రతిపదార్థం: కారుణిక+ఉత్తమ!= దయావంతులలో (శ్రేష్టుడా!; ఐనను= ఇనప్పటికినీ; చిత్తగింపు= మా మాటలు అవధరించవలసింది; 
(ద్రుపద+ఆత్మజన్‌= పాంచాలిని; ఆ సభన్‌= ఆనాటి ఒడ్డోలగంలో; అట్టు+చేసినన్‌= తలవెంట్రుకలు పట్టి ఈడ్చి వలువలు 
ఒలిచినమా; దానికిన్‌= ఆ దుండగాలకు; సైయన్‌+లెస్స+అని= సహించియుండటం మంచిదని; దైన్యమున్‌+పొందుటకున్‌+ఓర్చి= 
దీనదశ పాలవటానికి సహించి; ఆ+మెయిన్‌= ఆ విధంగా; కానన భూమికిన్‌+చనుట= అరణ్య ప్రదేశాలకు వెళ్ళుట; 
నీవు+ఎణుంగవే?= నీకు తెలియదా?; కానన్‌= ఇన్నిటినీ నీ వెజీగి ఉన్నందువలన; సహించి= ఓర్చుకొని; పాండవులన్‌ 
కౌరవులన్‌= కౌరవ పాండవులను; నేర్పునన్‌= సామర్థ్యంతో; తగన్‌+కూర్చు(ము)= ఒకటిగా చేయవలసింది. 


తాత్సర్యం: పరమ కృపాశాలివగు కృష్ణా! కౌరవులను ఏమి చేసినా దోషం లేనప్పటికీ నా మాటలు ఆలకించవలసింది. 
ఆనాడు నిండు సభలో పాంచాలిని కొప్పుపట్టి ఈడ్చి, వలువ లొలిచిననూ మంచిదని మిన్నకున్నాం. దైన్యస్థితి 
పొందుటకున్నూ ఓర్చి, తలవంచుకొని అడవులకు పోయాం. ఇదంతా నీవెటుగుదువు. కావున వారి దుండగాలన్నింటినీ 
మన్నించి, నేర్పుతో కౌరవ పాండవుల నొకటిగా ఉండేటట్లు కావించుము. 


విశేషం: 1. అర్జునుడి మాటల కన్నిటికీ కీలకం వలె ఉండేది సంబుద్ది. 'కారుణికోత్తమా! అని శ్రీకృష్ణుడిని సంబోధించాడు. 
ఇతరుల కష్టసుఖాలను తనవిగా భావించి ఆర్హుడయ్యే వారిలో అగ్రగణ్యుడు శ్రీకృష్ణుడట! అందువలన అలనాడు కౌరవసభలో 
ద్రౌపదికి చేసిన అవమానాలకు సైతం ఓర్చి అరణ్యాజ్ఞాతవాసాలు చేసి కష్టాలు పడిన పాండవుల దీనస్థితిని శ్రీకృష్ణుడు తానే 
అనుభవించినట్టు భావించి (క్రోధోద్రికుడు కావటం అతడి నైజగుణం. అటువంటి వాడు కౌరవ సభలో ఆ దైన్యాన్ని స్మరించి 
కోపానికి వశుడై సంధి యత్నాన్ని విఫలం చేస్తాడేమో! అని అర్జునుడు సహనాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇది తన మానసిక స్థితిని 
శ్రీకృష్ణుడియందు ఆరోపించటమే, పైపెచ్చు సంధి ప్రయత్నాల సమయంలో పాండవులు పడిన బాధలు మరచిపోవద్దనటం 
వ్యతిరేక వ్యంగ్యధ్వని. పార్టుడిక్రోధం హృదయంలో గూఢంగా ధ్వనిస్తున్నది. (సంపా.) 

2.1ద్రుపదాత్మజ నా సభనట్టు సేసిననో - ద్రౌపదికి కౌరవులు చేసిన అవమానం పైకి చెప్పరాని దనుట. 


తే. అలవి యెజుంగక ధార్తరాష్తులు గడంగి | మమ్ము బఅిచిన పాటులు మానసమున( 
జవుటంబెట్టిన విత్తుల చందమొంది | యంకురింపక చెడిపోయె నంబుజాక్ష! 76 


ప్రతిపదార్థం: అంబుజ+అక్ష!= కమలాల వంటి కన్నులు గల శ్రీకృష్ణా; అలవి+ఎణుగక= తమశక్తి ఏపాటిదో తెలిసికొనక; 
ధార్తరాష్టులు= కౌరవులు; కడంగి= పూనుకొని; మమ్మున్‌= మమ్ములను; పజచిన పాటులు= పెట్టిన బాధలు; మానసమునన్‌= 
మా హృదయంలో; చవుటన్‌+పెట్టిన= చవిటి నేలలో విత్తిన; విత్తుల చందము+ఒంది= గింజల తీరై; అంకురింపక= మొలకెత్తక; 
చెడిపోయెన్‌= నశించాయి. 


తాత్సర్యం: పుండరీకాక్షా! తమ శక్తి ఏపాటిదో తెలిసి కొనక దుర్యోధనాదులు పూనుకొని మమ్ము నానావిధ 
బాధలకు గురి చేశారు. చవిటి నేలలో విత్తిన విత్తులు మొలకెత్తక నశించిన విధంగా ఆ తలంపులన్నీ మా 
హృదయంలోనే అణగారిపోయాయి. 


ఉద్యోగపర్వము ఆ తృతీయాశ్వాసము 345 


విశేషం: అలం: ఉపమ. 1.అర్జునుడి మనస్సులో ఉన్న గూఢామర్షకు ఈ పద్యం అద్దం పట్టుతున్నది. బాధ పొందిన 
హృదయక్షేత్రాలు పగ సాధింపు చర్యతో సారవంతమౌతాయి. కాని, పాండవ హృదయాలు ధర్మజశాంతి ప్రబోధం చేత 
శమభావాన్ని పొంది యుద్దబీజాలు మొలకెత్తని చవిటి నేలలుగా తయ్యారయ్యాయి. దానితో వారి ఆశలు, ఆకాంక్షలు 
మొలకెత్తని విపరీతస్థితికి గురి అయ్యాయి. ఇది ఆత్మనిర్వేదాన్ని భగవంతుడితో చెప్పుకొంటున్న తీరు. యుద్ద వాంఛను 
గూఢంగా వ్యక్తం చేస్తున్న వైఖరి. వ్యతిరేక వ్యంగ్య స్ఫూర్తి ధ్వనించే విధంగా మాట్లాడే ఈ తీరు సుకుమార వైఖరి అంటారు. 
(సంపా.) 

2. దుర్యోధనాదులు మాకు కలిగించిన కష్టాలు నా మనస్సులో చవిటినేలలో చల్లిన విత్తులవలె మొలకెత్తకుండా చెడిపోయాయి 
- అని తెలుగులో ఉండగా, మూలంలో - 'సనామ సమ్య గ్వర్తేత పాండవేష్విత మాధవ, నమే సంజాయతే బుద్దిః బీజ ముప్తమి 
వోషు(సం. 5-76-19) - చవిటి నేలలో చల్లిన విత్తనంవలె, దుర్యోధనుడు పాండవుల విషయంలో సరిగా ప్రవర్తిస్తాడని నాకు 
అనిపించటంలేదు. అని మూలంలో ఉంది. (సంపా) 


వ. అమ్మొఅకుల నెమ్మెయి నయినను. 77 
తాత్సర్యం: ఆ మూర్భులను ఏ విధంగానైనా 


క. ఒడ(బలిచి మాకు వారికి(।; బుడమి సగము గాంగ. జేసి పొంది పొసందియుం 
దెడు నట్టి తెజంగు సేయుట । కడు మే; లది గౌరవము సుఖంబును జేయున్‌. 78 


ప్రతిపదార్థం: ఒడన్‌+పటిచి= సమ్మ తింపజేసి; మాకున్‌ వారికిన్‌= మాకున్నూ, కౌరవులకున్నూ; పుడమి సగము గాంగన్‌+చేసి= 
భూమిలో చెరిసగము వచ్చునట్టానరించి; పొంది పొసంగి+ఉండెడు+అట్టి= కలిసి మెలసి జీవించే; తెజంగుచేయుట= విధానం 
రూపొందించటం; కడున్‌+మేలు= మిక్కిలి మంచిది; అది= ఆ ఏర్పాటు; గౌరవమున్‌= గౌరవాన్ని; సుఖంబును= సౌఖ్యాన్ని; 
చేయున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: కృష్ణా! ఆ మూరుల నెటాగయినా సంధి కొప్పించి మాకూ, వారికీ రాజ్యంలో చెరిసగం వచ్చేటట్టుగా 

ఖు | ధా 
చేసి, ఉభయులం కలిసి మెలసి ఒద్దికగా జీవించే ఏర్పాటు కావించటం చాలా మంచిది. ఆ ఏర్పాటు వలన మాకు 
గౌరవమూ, సౌఖ్యమూ లభిస్తాయి. 


క నీకిట్టిది చిత్తమునకు । రాకున్నది యేని వలదు రం డిమ్మెయి మీ 
రీకార్యము సేయుం డని । మా కానతి యిమ్ము కంసమర్దన! తెలియన్‌. 79 


ప్రతిపదార్థం: కంసమర్దన!= కంసుడిని నిర్మూలించినవాడా!; నీకున్‌= నీకు; ఇట్టిది= ఇటువంటి సంధి విధానం; చిత్తమునకున్‌+ 
రాక+ఉన్నది+ఏనిన్‌= మనసునకెక్కని పక్షాన; వలదు= అక్కరలేదు; మీరు రండు= మీరు రండి; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; ఈ కార్యము చేయుండు+అని= మీరీపని చేయండని; తెలియన్‌= మేము (గ్రహించి అనుసరించేటట్టుగా; మాకున్‌+ఆనతి+ 
ఇమ్ము= మాకు ఆజ్ఞ దయచేయుము. 


తాత్సర్యం: కృష్ణా! కౌరవులతో మేము సంధి చేసికొనుట మీ దివ్యచిత్తానికి సరిపడకపోతే - ఆ పద్దతి మీకు తగదు, 
మీరు ఈ రకంగా ఈ పని చెయ్యండి అని స్పష్టంగా మాకు ఆజ్ఞ నివ్వండి. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. హిత మిబ్దంగిది మాకు ధర్మము తెజం గిట్లుండునం చేను నీ 
మతి బోధింప వలంతినే? హితము ధర్మంబున్‌ విచారించి చూ 
చి తగున్‌బొమ్మని యేది పంచి తది నిశ్చింతంబునంజేసి యు 
నృత్రి( బొందంగలవారమై యునికి కృష్ణా! నే(డుగా వచ్చెనే! 80 


ప్రతిపదార్థం: కృష్ణా!= శ్రీకృష్ణా; మాకున్‌= మాకు; హితము+ఈ భంగిది= మేలుగల్లించు పద్దతి ఇటువంటిది; ధర్మము 
తెజంగు= న్యాయసరణి; ఇట్టు+ఉండున్‌+అంచున్‌= ఈరీతిగా ఉండునని; ఏను= నేను; నీ మతి బోధింపన్‌= నీ మదికి 
గోచరింపచేయటానికి; వలంతినే= సమర్భుడనా? (కానని అర్థం); హితమున్‌, ధర్మంబున్‌= హితమునూ, ధర్మమునూ; 
విచారించి చూచి= ఆలోచించి నిర్ణయము ఒనర్భి; తగున్‌+పొమ్ము+అని= ఈ దారిలో చక్కగా సాగుమని; ఏది+పంచితి(వి)= 
ఏమి సల్పుటకు ఆజ్ఞాపింతువో; అది= దానిని; నిశ్చింతంబునన్‌+చేసి= నిర్విచారంగా కావించి; ఉన్నతిన్‌+పొందన్‌+ కలవారము+ఐ+ 
ఉనిక= జొన్నత్యం వహించి జీవించే స్థితి; నేండుగా+వచ్చెనే?= ఈ నాడు వచ్చిందా? కాదని భావం. 


తాత్సర్యం: కృష్ణా! మా కిది మేలు కలిగిస్తుంది; ధర్మస్వరూప మిటువంటిది- అని నీకు తెలియజెప్పుటకు నేను 

ఏపాటివాడిని? ఏది హితమో, ఏది న్యాయమో నీవే ఆలోచించి నిర్ణయించి ఈ దారిని పొమ్మని నిర్దేశిస్తే ఆ మార్గాన్ని 

అవలంబించి నిర్విచారంగా నీవు చెప్పినట్టు చేసి ఉన్నతస్థితికి రాగలం. అట్టి స్థితి నేడు (క్రొత్తగా ఏర్పడింది 
౧ థి ల థి _ 

కాదుకదా! 


విశేషం: 'సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (వ్రజ అన్న గీతాకారుడి వాక్యానికి అనుగుణంగా అర్జునుడు పాండవుల 
అనన్య భక్తి విశేషాన్ని పేర్కొని, శ్రీకృష్ణు డేది చెప్పితే అదే హితవు. అదే ధర్మం అని భావించే శరణాగత ప్రవృత్తిని, నిరహంకార 
చిత్తవృత్తినీ ఈ పద్యంలో ప్రదర్శించి భక్తు డనిపించుకొన్నాడు. 78, 79, 80 పద్యాలు అర్జునుడి (త్రికరణశుద్దిని ప్రదర్శిస్తున్నాయి. 
(సంపా.) 


వ. అనిన విని కృష్ణుండు విజయున కిట్లనియె : 81 
తాత్సర్యం: అనగా విని కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు : 
ఉ. వెరవున లావునం గృషికి వేయు విధంబుల మేలొనర్జినం 

దొరకొనునే ఫలంబు? తటితో( దగు వర్షము లేకయున్న నె 


ప్పరుసున లెస్స సేసినను బౌరుషముల్‌ ఫలియించు టెల్ల నా 
దరణమునం బ్రసన్నమగు దైవముచేంతన చూవె ఫల్లునా! 82 


ప్రతిపదార్థం: ఫల్లునా!= (ఉత్తర ఫల్నునీ నక్షత్రాన జన్మించిన) అర్జునా! వెరవునన్‌= ఉపాయంతో; లావునన్‌= శక్తితో; 
కృషికిన్‌= సేద్యానికి; వేయు విధంబులన్‌= బహు (ప్రకారాల; మేలు+జఒనర్చినన్‌= దోహదం చేసినప్పటికినీ; తటితోన్‌= 
అదనులో; తగు వర్షము లేక+ఉన్నన్‌= తగినంత వాన కురియకపోతే; ఫలంబు దొరకొనునే?= పంట లభించగలదా?; 
ఏ+పరుసునన్‌= ఏ విధంగా నైనను; లెస్స+చేసినను= చక్కగా పనులు గావించిననూ; పౌరుషముల్‌ ఫలియించుట+ఎల్లన్‌= 
పురుష యత్నాలు సఫలం కావటం అన్నది; ఆదరణమునన్‌= (ప్రేమతో; ప్రసన్నము+అగు= అనుగ్రహం చూపు; దైవము 
చేతన్‌+అ చూవె= దైవం యొక్క తోడ్పాటు వల్లనే సుమా! 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 347 


తాత్సర్యం: ఉపాయంతో శక్తితో శ్రమించి సేద్యానికి పలు రకాల దోహదం చేసినప్పటికీ సమయానికి తగినంత 
వర్షం లేకుంటే పంట చేతికందదు. అట్లాగే ఎన్నో విధాల పరిశ్రమ చేసినప్పటికినీ ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే 
పురుప యత్నాలు సఫలమౌతాయి. 


విశేషం: 1. అలం: దృష్టాంతం, అప్రస్తుత (ప్రశంస, అర్జాంతరన్యాసం. “చేద్‌ బింబప్రతిబింబత్వం దృష్టాంత స్తదలంకృతిః”. 
రెండు వాక్యాలకు బింబప్రతిబింబ భావం వర్తించబడితే దృష్టాంతం. ఈ పద్యంలో పద్యపూర్వార్హంలోని వాక్యానికి ఉత్తరార్హంలోని 
వాక్యం దృష్టాంతం. “అప్రస్తుత ప్రశంసా స్యాత్‌ సా యత్ర ప్రస్తుతాశ్రయా”. అప్రస్తుత కథనం వలన (ప్రస్తుతం స్ఫురిస్తే 
అప్రస్తుత ప్రశంస. ఇక్కడే సేద్యం, సకాలవర్షం లేక ఫలం చేతికందకపోవటం అనే అప్రస్తుత కథనం వలన ప్రస్తుత కథాంశం 
స్ఫురించబడుతున్నది కాబట్టి అప్రస్తుత ప్రశంస. 

2. 'పురుషకారం, దైవానుకూల్యం అనేవి రెండూ నీ లీలలే కృష్ణా! అని అర్జునుడు శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని కీర్తించగా, శ్రీకృష్ణుడు 
తాను దివ్యుడు కానట్టు, లౌకిక వ్యక్తి అయినట్టు, దైవం (ప్రత్యేకంగా ఉన్నట్టూ మాట్లాడిన మాటలివి. 'దైవం మానుష రూపేణ.” 


3. ఎన్ని పాట్టు పడి వ్యవసాయం చేసినా తగిన సమయంలో పడిన వర్షం వలననే పంట పండుతుంది. అట్లాగే ఎవరెన్ని 
ప్రయత్నాలు చేసినా ఆ సమయానికి దేవుడు ప్రసన్నుడైతేనే అవి ఫలిస్తాయి- అనే ఈ తాత్పర్యంలో అర్జాంతర న్యాసాలంకారం 
కూడా సార్థకంగా జొచిత్యవంతంగా ప్రయోగించబడింది. అర్జాంతరన్యాసంలో సామాన్యం విశేషం చేత కాని, విశేషం సామాన్యం 
చేతకాని సమర్థించబడాలి. ఇందులో సామాన్యం విశేషం చేత సమర్థించబడింది. ఇటువంటి అర్జాంతరన్యాసం తక్కువగా 
కవులు వాడుతుంటారు. విశేషాన్ని సామాన్యంతో సమర్థించే పద్దతిని మార్చి చెప్పిన ఈ వాక్యం శ్రీకృష్ణుడి స్వభావాన్ని 
ధ్వనింపజేస్తున్నది. అతడు నిజంగా దివ్యుడే. కాని, అదివ్యుడనని సమర్థించుకొనబోతున్నాడు. ఇది నిజానికి వ్యత్యస్తమే. దానిని 
అలంకార ధ్వనితో తిక్కన (ప్రదీప్తం చేశాడు. 


4. శ్రీకృష్ణు డీ సందర్భంలో చెప్పిన ఈ పద్యం, రాబోయే పద్యం, ఈ రెండూ - ధర్మరాజు పలికిన రెండు పద్యాలకు (ప్రతి 
రూపాలుగా కనపడతాయి. ఉదా. 


ధర్మ: పగయడగించు టెంతయు శుభంబు... (3.21) 

శ్రీకృష్ణ: వెరవున లావునం గృషికి వేయువిధంబుల ... (3.82) 

ధర్మ : కావున శాంతి బొందుటయ కర్ణము ... (3.22) 

శ్రీకృష్ణ: కావున సంధికిం బురుషకార మొనర్చెద ... (3.83) 
తిక్కన పద్యరచనలో సందర్భోచితంగా, పాత్రోచితంగా ఇటువంటి సంవాద శిల్పాలను ప్రదర్శిస్తాడు. శ్రీకృష్ణ పాత్రోచిత పద్య 
మిది. పద్యం సంబుద్దితో అంతమైనప్పుడు (ప్రతిపాద్యాంశంమీద (శ్రోత సమాహితాన్ని నిలిపే సూచన గోచరిస్తుంది. 
6. తెలుగు - పదాల పొందికకు ఈ పద్యం హృద్యమైన ఉదాహరణం. (సంపా.) 


ఉ. కావున సంధికిం బురుషకార మొనర్జెద నోపినంతయున్‌ 
దైవముచేంత యెట్లగునొ దాని నెజుంగ సుయోధనుండు సం 
భావనసేసి పా లొసంగు పాడియ కల్గిన బాల్యమాదిగా 
నేవిధి నైననుం జెటుప నింతలు పాపము లాచరించునే? 83 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; సంధికిన్‌= సంధికి; ఓపిన+అంతయున్‌= శక్తి ఉన్నంతవరకూ; పురుషకారము+ఒనర్భెదన్‌= 
పురుష ప్రయత్నం చేస్తాను; దైవము చేత+ఎట్టు+అగునొ?= దైవ మేమి చేయదలం చాడో; దానిన్‌+ఎణుంగన్‌= ఆ విషయం 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలియలేను; సుయోధనుండు= దుర్యోధనుడు; సంభావన+చేసి= మనమాట నాదరించి; పాలు+ఒస(గు= భాగమిచ్చునట్టి; 
పాడియ కల్గినన్‌= న్యాయబుద్ది గలవాడైతే; బాల్యము+ఆదిగాన్‌= చిన్నతనం నుండి; ఏ+విధిన్‌+ఐననున్‌= ఏ రకంగానైనను; 
చెణుపన్‌= మిమ్ము నాశనం చేయటానికి; ఇంతలు పాపములు= ఇంతటి పాపపుపనులు; ఆచరించునే?= చేస్తాడా? (చేయడని 


అర్థం-) 


తాత్సర్యం: నేను మాత్రం నా శక్తికొద్దీ సంధి సమకూర్చటానికే ప్రయత్నిస్తాను. దైవం ఏమి చేయదలచాడో 
చెప్పలేను. దుర్యోధనుడు ఆదరంతో రాజ్యభాగమిచ్చే న్యాయబుద్దికల వాడైతే చిన్నతనంనుండి ఎన్నో విధాల మిమ్మల్ని 
పాడు చెయ్యటానికి ఇన్ని దుష్కృత్యాలు కావిస్తాడా? (కావించడని తాత్సర్యం.) 


విశేషం: మూలాన్ని సందర్భోచితంగా మలచే నేర్పరితనానికి ఈ పద్యం చక్కని ఉదాహరణం. మూల శ్గోకా లివి- 


“అహం హి త త్కరిష్యామి పరం పురుషకారతః । 

దైవంతు న మయా శక్యం కర్మ కర్తుం కథంచన ॥ (సం. 5-77-5) 
యత్తు వాచా మయా శక్యం కర్మణా చాపి పాండన । 

కరిష్యే తదహం పార్ధ న త్వాశంసే శనుం పరైః ॥ (సం. 5-77-18) 


మూలంలో కృష్ణుడు విధి ప్రస్తావన చేశాడు. తెలుగులో అది లేదు. సంధి జరిగే నమ్మకం, ఆశా తనకు లేదని మూలంలో 
శ్రీకృష్ణుడు అన్నాడు. తెలుగులో పురుషయత్నం చేస్తాను కాని దైవానుకూల్యం ఎట్టా ఉంటుందో తెలియదన్నాడు. అంటే 
ఉండదనే ధ్వని. ఇది అర్జునుడి అంతరంగాన్ని ఊరట పరిచే వాక్యం. చిన్ననాటినుండి దుర్యోధనుడు (ప్రదర్శించే (ప్రవర్తనను 
పేర్కొని, అందులో మార్పు లేదు కాబట్టి సంధి జరగటం అసంభవమని ప్రత్యక్ష ప్రమాణాల నాధారంగా (ప్రతిపాదించటం 
విశేషం. పద్య ఉత్తరార్థం తరువాతి కథార్ణాల కనుగుణంగా మలచబడటం విశేషం. (సంపా.) 


వ. అది యెల్ల నట్లుండె; నిచ్చట విరాటు పసులన్‌ బెట్టింప నీవు వోయిన యప్పుడు భీష్ముండు దుర్యోధనుతోం 
జెప్పిన తెజంగు. 84 
ప్రతిపదార్థం: అది+ఎల్లన్‌+అట్టు+ఉండెన్‌= ఆ సంగతి అట్టా ఉండగా; ఇచ్చటన్‌= మత్స్యనగరంలో; విరాటు పసులన్‌+పెట్టింపన్‌= 


విరటుడి గోవులను మరలించటానికి; నీవు పోయిన+అప్పుడు= నీవు వెళ్ళిన సమయంలో; భీష్ముండు= పితామహుడు; 
దుర్యోధను తోన్‌+చెప్పిన తెజంగు= దుర్యోధనుడితో వచించిన విధ మిది: 


తాత్సర్యం: ఆ విషయం అట్లా ఉంచుము. మత్స్యనగరంలో విరటుడి గోవులను కౌరవులు తోలుకొనిపోతుండగా, 
వాటిని మళ్ళించుకొనిరావటానికి నీవు వెళ్ళినప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో పలికిన పలుకులివి: 


ఉ. వచ్చినవాడు ఫల్లును( డవశ్యము గెల్తు మనంగరాదు రా 
లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్షునే? 
హెచ్చగు6 గుందగుం దొడరు టెల్ల విధంబుల కోర్టు టట్లుగా 
కిచ్చ. దలంచి యొక్క మెయి నిత్తటిం బొందగుచేతయుం దగున్‌. 85 


ప్రతిపదార్థం: వచ్చినవాండు= గోవులను మరలించటానికై అరుదెంచినట్టివాడు; ఫల్లును(డు= అర్జునుడు; అవశ్యమున్‌= 
తప్పక; గెల్తుము+అనంగన్‌ రాదు= మనమే జయించగలమని చెప్ప వీలుగాదు; రాలచ్చికిన్‌+ఐ= రాజ్యలక్ష్మికొరకు; పెనంగినన్‌= 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 349 


పోరాడితే; బలంబులు రెండును= ఇరుసైన్యాలూ; గెల్వన్‌+నేర్చునే?= జయించగలవా? (జయించలేవని అర్థం); హెచ్చగున్‌= 
ఒకటి మించుతుంది; కుందు+అగున్‌= మరొక్కటి తగ్గుతుంది; తొడరుట= ఎదిరించటం; ఎల్లవిధంబులకున్‌+ఓర్చుట= 
జయాపజయాలను భరించుటే జొతుంది; అట్టు+కాక= జయాపజయాలను కలిగించే పోరాటానికి దిగకుండా; ఇచ్చన్‌+తలంచి= 
మనసులో యోచించి; ఒక్క మెయిన్‌= ఒక రీతిని; ఈ+తటిన్‌= ఈ సమయంలో; పొందు+అగు+చేతయున్‌+తగున్‌= 
పొత్తు సమకూడే పనికి పూనుకోవటమే యుక్తం. 


తాత్సర్యం: ఆవులను మరలించుకొని పోవుటకై వచ్చినవాడు అర్జునుడు! తప్పక యుద్దంలో మనమే గెలుస్తా 
మనటానికి వీలుగాదు. రాజ్యలక్ష్మి కొరకు సైన్యాలు తలపడితే ఇరుపక్షాలు జయం పొందగలవా? ఒకరిది పైచేయి, 
మరొకరిది (క్రిందిచేయి అవుతుంది. జయాపజయాలను భరించటానికి సమ్మతమైతేనే సంగ్రామానికి దిగవలె. 
అట్టాకాకుండా ఆలోచించి ఏదో ఒక విధంగా సంధి కావించుకొనటం మంచిది. 


విశేషం: 1. కృష్ణుడు మహావక్త. ప్రతిపాద్యాంశాలకు దృష్టాంతాలను పేర్కొంటూ మాట్లాడటం తర్కబద్ద వాక్యవాదికి సహజగుణం. 
శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పదలచుకొన్న అంశం- దుర్యోధనుడు సంధికి అంగీకరించడని. దానికి తార్కాణంగా ఉత్తర 
గోగ్రహణ సమయంలో భీష్ముడు పలికిన ఈ పద్యాన్ని (విరా. 4.234) పేర్కొని, దానికి దుర్యోధనుడిచ్చిన సమాధానాన్ని 
చెప్పాడు. అది - 'మనకూ పాండవులకూ ఎట్టా పొత్తు కలుగుతుంది? నేను వారి రాజ్యభాగం తిరిగి ఇవ్వను. యుద్దం చేసి 
పరాక్రమంతో వారిని జయించటమే మార్గం. ఇది నా నిశ్చయం.” (విరా. 4.235) 


2. యుద్దంలో జయాపజయాలు అనిశ్చితాలని చెప్పే భీష్ముడి అభిప్రాయం లోకనీతి వాక్యమే. యుద్దం వద్దనే వారూ, శాంతిని 
కోరేవారూ ఈ అంశాన్ని పేర్కొని, సంధి అనుసరణీయమని చెప్పుతారు. ఉద్యోగపర్వంలో ధర్మరాజు కూడా ఇటువంటి 
అభిప్రాయాలే వ్యక్తం చేశాడు. (3.18). యుద్ధంలో జయమో, ఓటమో నిశ్చయంగా చెప్పలేం. యుద్ధంలో ఓడితే మరణం 
కంటె దుర్భరమైన మనోవేదన పడాలి. కాబట్టి, సంధి మేలంటాడు ధర్మరాజు. ధర్మరాజూ, భీష్ముడూ ఒకే రకంగా, 
శాస్త్రీయంగా, లోకహితంగా, అచరణయోగ్యంగా ఆలోచిస్తున్నారని ఇక్కడ స్పష్టం. ఒకసారి ఇట్టాంటి యత్నం చేసి భీష్ముడు 
విఫలుడు కాగా, ఇప్పుడు ధర్మరాజు సఫలుడౌతాడా? అనే ప్రశ్న శ్రీకృష్ణుడు రేకెత్తించాడు. 


3. “వచ్చిన వాడు ఫల్నునుండు'- తిక్కనగారి ఈ వాక్యం తెలుగువారి జాతీయమైపోయింది. ఫల్నునుడు అంటే ఫల్లుని 
నక్షత్రంలో పుట్టినవాడు. పిడుగులు పడేటప్పుడు 'అర్జునః ఫల్లునః అని తలచుకొంటాం. బడుగు పడి చనిపోతామన్న భయం 
కలిగే సమయంలో తలచుకొనే ఈ పేరు పిడుగుపాటు వంటి వాడు అనే అర్థంలో తెలుగువారి నోట రూఢికెక్కింది. ఎవడో 
అసాధ్యుడు వస్తున్నాడనే అర్థంలో తెలుగు వ్యవహారంలో రూఢి కెక్కింది. ఆ పలుకుబడికి ఈ పద్యం మూలం. 


4. అచ్చమైన తెలుగు పదాలను దేశీయంగా వాడటం, ద్విత్వచకారప్రాస పద్యం ఎత్తుగడలో ఆశ్చర్యం, ముగింపులో హితబోధ 
అచ్చు గుద్దినట్లు కనపడుతున్నాయి. 

5. పాత్రోచిత, సందర్భోచిత సంభాషణలకు తిక్కన పెట్టింది పేరు. భీష్ముడు శాంతి కాముకుడు. కాని, మహావీరుడు. అతడి 
దృష్టిలో అర్జునుడు అతిలోకవీరుడు. దానికి కారణం అతడు సాధించిన పాశుపతాస్త్రం, ఇంద్రాది దేవతలిచ్చిన అస్త్ర సంపద. 
'విద్వానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమమ్‌' అని లోకోక్తి పండితుడే పండితుడిని అంచనా వేయగలడు. ఈ మాట ఈ 
పద్యంలో అక్షర సత్యం. 

6. ఈ పద్యంలో అర్జునుడి పరా(క్రమం ధ్వని. దానిని ధ్వనింపజేసి కౌరవ పాఠడవుల మధ్య సంధి కుదిరించాలన్న భీష్ముడి 
శాంతి సంకల్పం ధ్వని. కవిత్రయం ధ్వని (ప్రస్థానానికి సంబంధించిన వారు. తిక్కన రసధ్వని మార్గంలో సాగాడు. శబ్దవాక్య 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రయోగంలో తిక్కన జౌచిత్య పాలనం చేస్తాడు. శబ్దగుణాల కంటె అర్థ గుణాలను ఎక్కువగా పోషిస్తాడు. ఈ పద్య రచనలో 
ప్రసాద గుణం ఉన్నది. బంధ శైథిల్యం అర్థ వైమల్య పోషకంగా నిలవటం ఇందులో విశేషం. 

7. తిక్కన తన రచనలో కొన్ని పద్యాలను సందర్భోచితంగా పునరుక్తం చేశాడు. అట్టా చేసిన వాటిల్లో ఈ పద్యం, తరువాతి 
పద్యం కూడా ఉన్నాయి. కథలో కీలకపాత్ర నిర్వహించే ఈ రెండు పద్యాలూ వస్తుగత ప్రాధాన్యం కలవి. (సంపా.) 


వ. అనియె దానికతం డుత్తరం బిచ్చిన తెటింగు. 86 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని భీష్ముడు చెప్పాడు; దానికిన్‌= అందుకు; అతండు= దుర్యోధనుడు; ఉత్తరంబు+ఇచ్చిన 
తెణంగు= సమాధానం చెప్పిన విధం ఇది: 


తాత్సర్యం: భీష్ముడి పలుకులకు దుర్యోధనుడు ఇట్టా సమాధాన మిచ్చాడు: 


ఆ. మనకు బాండురాజతనయవర్గమునకు । నెట్లు వొందు గలుగు? నేను రాజ్య 
భాగ మీను; సమరభంగిక విక్రమ । నిరతి బూను టిదియ నిశ్చయంబు. 87 


ప్రతిపదార్థం: మనకున్‌= మనకూ; పాండురాజు తనయ వర్గమునకున్‌= పాండురాజు యొక్క కుమార సమూహానికీ; 
ఎట్టు+పొందు+కలుగున్‌?= ఎట్టా పొత్తు కుదురుతుంది?; నేను రాజ్యభాగము+ఈను= నేను రాజ్యంలో భాగం పంచి వారి 
కివ్వను; సమర భంగికిన్‌+అ= యుద్దపద్దతికే; విక్రమ నిరతిన్‌+పూనుట= యుద్దమునందు ఆసక్తి వహించటం; ఇది+అ= 
ఇదియే; నిశ్చయంబు= నా నిర్ణయం. 


తాత్పర్యం: మనకూ పాండవులకూ పొత్తెలా పొసగుతుంది? నేను రాజ్యంలో వారికి భాగం పంచి ఇవ్వను. 
పరా(క్రమంతో సమరం సాగించి రాజ్యమంతా ఏలుకొనటానికే నిర్ణయించుకున్నాను. 


వ. అని పలికె; నది యంతయు. బదంపడి మనమెల్ల వింటిమ కాదె! యా మాటల ఫలం బప్పుడ కనియు నా 
కష్టాత్ముండు వెందియు. దెలియండు. 88 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= అని చెప్పాడు; అది+అంతయున్‌= ఆ సంగతంతా; పదంపడి= తరువాత; మనము+ఎల్లన్‌= 
మనమందరమూ; వింటిమి+అ కాదె!= విన్నాంగదా! ఆ మాటల ఫలంబు= ఆ మాటల వలన కలిగిన లాభమేమిటో; అప్పుడు= 
ఆ ఉత్తర గోగ్రహణ యుద్దంలో; ఆ కష్ట+ఆత్ముండు= ఆ కఠినచిత్తుడైన దుర్యోధనుడు; కనియున్‌= చూచి కూడా; 
వెండియున్‌= ఆ తరువాతనైనా; తెలియండు= (గ్రహించలేకున్నాడు. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు భీష్ముడితో చెప్పిన మాటలు ఆ తర్వాత మనమంతా విన్నాం. ఆ మాటల 
ఫలమేమిటో ఉత్తర గోగ్రహణ యుద్దంలో అతడు చవి చూచాడు. రణంలో నీచేత పరాజితుడైన తర్వాతకూడా ఆ 
దుష్టచిత్తుడు తన మూర్ధపు పట్టు విడువలేకున్నాడు. 
తే. అతని గుణదోషముల చంద మట్లయుండె; । నాకు ధర్మజు బుద్దిన నడపవలయు 

నిత్తెజం గాచరింపంగ నేగి యచట । నెల్ల తెథింగును నేర్పడ నెటింగివత్తు.' 89 


ప్రతిపదార్థం: అతని గుణదోషముల చందము= ఆ దుర్యోధనుడి గుణావగుణముల తీరు; అట్టు+అ+ఉండెన్‌= ఆవిధంగా 
ఉండనీ; నాకున్‌= నాకు; ధర్మజుబుద్దిన్‌+ అ= ధర్మరాజు తలపుజాడలోనే; నడవన్‌+వలయున్‌= మెలగవలసి ఉన్నది; ఈ+తెజంగు+ 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 351 


ఆచరింపంగన్‌+ఏంగి= సంధి సమకూర్చటానికి కురుసభకు వెళ్ళి; అచటన్‌= అక్కడ; ఎల్ల+తెజంయను= ఉన్న విధమంతా; 
ఏర్పడన్‌= విశదంగా; ఎటి(గి వత్తున్‌= తెలిసికొని వస్తాను. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి గుణదోషాలు అట్లా ఉండనీ. నేను ధర్మరాజు కోరిన చందంగా రాయబారం 
నడపటానికి కురుసభకు వెళ్ళవలసి ఉన్నది. పొత్తు కుదర్భటానికి వెళ్ళి, అక్కడ వారి వర్తనాలెలా ఉన్నాయో 
తేటతెల్లంగా తెలిసి కొని తిరిగి వస్తాను.” 


విశేషం: అర్జునుడితో పలికిన ఈ చివరి పద్యం రాయబారపు రహస్యం చెప్పే రాజనీతి మంత్రం. దుర్యోధనాదులు ఎట్టా 
వర్తించినా శత్రు రహస్యాలను తెలిసికొనటం, భేదోపాయాన్ని నిపుణంగా (ప్రయోగించటం, విజయావకాశాలను మెరుగు 
చేసికొనటం - అనేవి శ్రీకృష్ణుడి హస్తినాపుర ప్రయాణ ప్రయోజనాలలోని రహస్యం. ధర్మజుడు కోరేదీ అదే. దానిని మనసు 
విప్పి అర్జునుడితో చెప్పిన ముగింపు పద్యం. (సంపా.) 
చ. అనిన ముకుందుతో నకులు( డల్లన యిట్లను 'నీకు ధర్మజుం 

డును బవనాత్మజుండు నరుండుం దగ జెప్పుట రిత్తగాదు; మా 

మనము లరణ్యవాసమున మత్స్యమహీపతిపాల నున్నయ 

ద్దినముల భంగి గావు; కృప( దీవ్రత( గుందిన చంద మయ్యెడున్‌. 90 


ప్రతిపదార్థం: అనిన ముకుందుతోన్‌= అని పల్కిన కృష్ణుడితో; నకులుండు; అల్లన= తిన్నగా; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; నీకున్‌= నీకు; ధర్మజుండును= ధర్మరాజూ; పవన+ఆత్మజుండున్‌= భీమసేనుడూ; నరుండున్‌= అర్జ్హునుడూ; 
తగన్‌+చెప్పుట= ఒప్పిదంగా తెలపటం; రిత్తకాదు= వట్టిమాటలు కావు; మా మనములు= మా మనసులు; అరణ్యవాసమునన్‌= 
అడవులలో నివసించేకాలంలో; మత్స్యమహీపతి పాలన్‌+ఉన్న= విరాట మహారాజు దగ్గర నివసిస్తున్న; ఆ దినముల భంగిన్‌+కావు= 
ఆ రోజులలో ఉన్నవిధంగా లేవు; కృపన్‌= దయ చేత; తీవ్రతన్‌= తీవ్రతచేత; కుందిన చందము+అయ్యెడున్‌= కొరతపడినట్టు 
ఉన్నవి. 


తాత్సర్యం: సంధికార్యం సాధించటానికై కురుసభకు వెళ్ళి వస్తానన్న శ్రీకృష్ణుడితో నకులు డిట్లా అన్నాడు: నీకు 
ధర్మనందనుడూ, భీమసేనుడూ, అర్జునుడూ చెప్పినవి వట్టి మాటలు కావు. మా మనస్సులు అప్పు డరణ్యావాసకాలంలో, 
విరాట మహారాజు దగ్గర గడపిన అజ్ఞాత వాసకాలంలోని రోజులలో వలె ప్రతీకారేచ్చతో ఇప్పుడు లేవు. కౌరవులపట్ల 
కారుణ్యాతిశయంతో తీవ్రత తగ్గినట్టు ఉన్నాయి. 


విశేషం: నకులుడు ధర్మజుడివలె వ(క్రోక్తులు కాక, భీముడివలె సూటిమాటలు కాక, అర్జునుడి వలె సున్నితంగా కాక, 
బుజువాదిగా మాట్లాడతాడు. అందరికంటె ఆశావాదిగా కనపడతాడు. భీమాదులందరిలో కంటె సంధికి సుముఖంగా పలికిన 
అమాయకుడు నకులుడు. తాము ప్రతీకారేచ్చతో కాక కారుణ్యాతిశయంతో ఉన్నామని చెప్పటం అట్టా ఉండగా, 
ధర్మరాజాదులందరూ అటువంటి చిత్తవృత్తితోనే ఉన్నారని అంటున్నాడు. భీముడికంటె అమాయకుడివలె మాట్లాడాడు. అతడు 
అందగాడు. అతడి చిత్తం ఆరం. అది ఈ పద్యంలో (ప్రతిఫలించింది. (సంపా.) 


క, కడవ(గ నొకళ్ళు పసరము । నడిచిన నొక్కళులు6 బెయ్య నడువ వలయునే? 
చెడుతెరు వా కౌరవ్యుల । కడ నిలుచుంగాక మనకు. గ్రౌర్యం బేలా? 91 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కడవంగన్‌= ముందు మిగిలి; ఒకళ్ళు= ఒకరు; పసరమున్‌= ఆవును; అడిచినన్‌= కొట్టగా; ఒక్కళులు= 
మరొక్కరు; పెయ్యన్‌= దూడను; అడువన్‌+వలయునే?= కొట్టవలెనా?; చెడు తెరువు= చెడ్డదారి; ఆ కౌరవ్యుల కడన్‌= ఆ 
ధార్తరాష్ట్రులవద్దనే; నిలుచున్‌+కాక= ఉండుగాక; మనకున్‌= మనకు; (క్రౌర్యంబు+ఏలా?= ఆ (క్రూరత్వం ఎందుకు? 


తాత్సర్యం: కృష్ణా! ముందుగా తొందరపడి ఒకడు గోవును కొట్టితే మరొకడు దాని దూడను కొట్టాలా? ఆ పని 
మంచిది కాదు. ఆ దుర్యోధనాదులు చెడుమార్గం అనుసరిస్తే అనుసరించనీ. మనం మాత్రం క్రూరులమై ఎందుకు 
మెలగాలి? 


విశేషం: అలం: (ప్రతివస్తూపమ. “వాక్యయో రేక సామాన్యే ప్రతివస్తూపమా మతా.” రెండు వాక్యాలకూ ఒకే సమానధర్మముండి 
అది భిన్న శబ్దాల చేత చెప్పబడితే ప్రతివస్తూపమాలంకారం. ఒకడు ఆవును కొడితే మరొకడు దాని దూడను కొట్టాలా- 
అనేది తెలుగు సామెత. కౌరవులు పాండవులను కష్టాల పాలు చేస్తే, తిరిగి పాండవులు కౌరవులను హింసించాలా? అని 
సాధువర్తనుడివలె మాట్లాడాడు నకులుడు. పై పద్యంలో మెత్తబడిన హృదయం ఈ పద్యంలో కరుణతో జాలువారింది. 
(సంపా.) 


సీ, గోగ్రహణంబునం గోలె నెంతయు మెత్త. । బడకుండుదురె వారు పద్మనాభ! 
నీ యనుగ్రహమున నెమ్మిమై గూడిన | బలము లేడక్షౌహిణులును, దొరలు, 
బాంచాల యాదవ పాండ్య కేకయ మాతు । లొకతెంపు నెబుగకయున్నవారె 
భీమార్జునుల లావు పెంపును నీ సహా । యంబును గలుగుట కలుక రెట్లు? 


ఆ. గురుండుం గృపుండు బాహ్లికుండు భీష్ముండును బుద్ది । సెప్పి వారి జక్క జేయరెట్లు? 
కార్య మీవు చెప్పగా విదురుండు వి । నంగ నెట్లు గాదనంగ వచ్చు? 92 


ప్రతిపదార్థం: పద్మనాభ!= కృష్ణా; గోగ్రహణంబునన్‌+కోలెన్‌= తమ్ము ఓడించి విరటుడి పశువులను ఏకాంగవీరుడై అర్జునుడు 
మరలించుకొని వచ్చినప్పటినుండి; వారు= కౌరవులు; ఎంతయున్‌= మిక్కిలి; మెత్తన్‌+పడక+ఉండుదురె= మునుపటి కాఠిన్యము 
తగ్గి మెత్తబడకుంటారా? (మెత్తబడి ఉంటారని భావం); నీ అనుగ్రహమునన్‌= నీ దయచేత; నెమ్మిమైన్‌= (ప్రేమచేత; కూడిన= 
మన పక్షంలో చేరిన; బలములు+ఏడు+అక్షాహిణులును= ఏడక్షాహిణుల సైన్యాలునూ; దొరలున్‌= (ప్రభువులూ; పాంచాల, 
యాదవ, పాండ్య, కేకయ, మాత్స్యులు= (ద్రుపద సాత్యకుల యొక్కయూ; పాండ్య కేకయ భూవల్లభుల యొక్కయూ; విరాట 
మహారాజు యొక్కయూ; ఒక తెంపున్‌+ఎణు(గక+ఉన్నవారె?= విశిష్టమైన సాహస (ప్రవృత్తిని తెలియజాలకున్నారా?; (తెలియుదురని 
భావం); భీమ+అర్జునుల లావు= భీమార్జునుల యొక్క శక్తి; వెరవు= ఉపాయం; నీ సహాయంబును= నీ యొక్క తోడ్చాటున్నూ; 
కలుగుటకున్‌= ధర్మరాజునకు లభించటానికి; ఎట్టు+అలుకరు?= ఎందుకు జంకరు?; (జంకుదురని భావం); గురు(డున్‌= 
ద్రోణాచార్యులూ; కృపుండున్‌= కృపాచార్యులూ; బాహ్హికుండున్‌= బాహ్లికుడూ; భీష్ముడును= పితామహుడూ; బుద్ది చెప్పి= 
నీతి బోధించి; వారిన్‌= కౌరవులను; ఎట్లు+చక్కన్‌+చేయరు= ఎందులకు చక్కబరచకుంటారు?; (చక్కబరుస్తారని భావం); 
-ఈవు= నీవు; కార్యము చెప్పంగాన్‌= కర్తవ్యం ఉపదేశించగా; విదురుండు వినంగన్‌= విదురుడు వినగా; ఎట్టు= ఏవిధంగా; 
కాదు+అనంగన్‌ వచ్చున్‌?= కాదనటానికి వీలౌతుందా? (శక్యం కాదని భావం). 


తాత్సర్యం: వీరాధి వీరులైన తమ్మందరినీ నిర్జించి అర్జును డొక్కడే విరటుడి పశువులను మళ్ళించుకొని వచ్చిననాటి 
నుండి కౌరవులు మునుపటి కరకుదనం వదలి మెత్తబడి ఉంటారు. నీ కృపవలన కూర్మితో ఏడక్షాహిణుల సైన్యం 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 353 


వాటి అధిపతులూ, ధర్మరాజు పక్షాన చేరటం వారెరుగరా? పాంచాల యాదవ పాండ్య మత్స్య దేశాల రాజుల 
సాహస ్రవృత్తు లెట్టివో వారికి తెలియదా? భీమార్జునుల బల విక్రమాలు, గొప్పతనం, నీ తోడ్పాటు ధర్మపు త్రుడికి 
ఉన్నాయని వారు భయపడకుండా ఉంటారా? ద్రోణ కృపాచార్యులు, బాహ్లికుడు, భీష్ముడు, నీతి బోధించి ఎట్టాగైనా 
వారిని చక్కబరచకుండా ఉంటారా? విదురుడు వింటుండగా, నీవు చేసే కర్తవ్య బోధను తిరస్కరించటం వారికి 
ఎట్లా సాధ్యమౌతుంది? 


విశేషం: ఈ పద్యం పాత్ర స్వభావోచిత సంభాషణకు అచ్చమైన ఉదాహరణం. నకులుడు తన వలెనే పరులు కూడా 
ఉంటారని భావించే బుజుభావుకుడు. అందువలననే పరిస్థితులనుండి గుణపాఠాలు నేర్చికొని దుర్యోధనుడు మారి, సంధి 
కంగీకరిస్తాడని భావించాడు. శ్రీకృష్ణు డంతటివాడు పోయి మాట్లాడితే కౌరవులు భయభక్తులతో ఆయన మాట నంగీకరిస్తారని 
అంచనా వేశాడు. నకులుడి మాటలకు శ్రీకృష్ణు డేమీ మాట్లాడడు. బహుశః అతడి అమాయకత్వానికి పైకి కనపడని 

దూ (cit 
కడుపులోనే నవ్వుకొని ఉంటాడు - పఠితవలె. (సంపా.) 


వ. అట్లుంగాక నీవు దమపాలికిం బోవుట ధార్తరాష్తు లాదరింపకుండ వెజివరే? నీ పోయినప్పుడ యీ కార్యంబు 

చక్కనగు' ననిన విని సహదేవుండు వాసుదేవున కిట్లనియె: 93 
ప్రతిపదార్థం: అట్టున్‌+కాక= అంతేకాక; నీవు తమ పాలికిన్‌+పోవుట= నీవు తమ దగ్గరకు విచ్చేయటం; ధార్తరాష్టులు+ 
ఆదరింపక+ఉండన్‌+వెణవరే= దుర్యోధనాదులు గౌరవించకుండ ఉండటానికి జంకరా?; నీ పోయినప్పుడు+అ= నీవు 


వెళ్ళినవెంటనే; ఈ కార్యంబు చక్కన్‌+అగున్‌= ఈ సంధికార్యం నెరవేరుతుంది; అనినన్‌ విని= నకులు డట్ట్లా పలుకగా విని; 
సహదేవుండు వాసుదేవునకున్‌+ఇట్టు+అనియెన్‌= సహదేవుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: కృష్ణా! నీవు తమ దగ్గరకు వు దుర్యోధనాదులు నిన్ను అనాదరించటానికి భయపడతారు. నీవు వెళ్ళిన 
వెంటనే కార్యం సఫలమవుతుంది” అని నకులు డన్నాడు. ఆ పిదప సహదేవుడు శ్రీకృష్ణుడితో ఇట్టా చెప్పాడు: 
ఉ.  “రక్కెస మాట లాడెదరు రాజును దమ్ములు; వానిలోన నీ 

వొక్కటియైన6 గాదనక యూ? కొనుచుండుట యంతకంటె మే; 

లక్కట! యిట్లు వేండికొననైనను బోయెదువో; సుయోధనుం 

దెక్కడ? భూమిలోన సగమిచ్చుట యెక్కడ? దానవాంతకా! 94 


ప్రతిపదార్థం: దానవ+అంతకా!= రాక్షసులను అంతమొందించినవాడా!; కృష్ణా; రాజును= ప్రభువగు ధర్మజుడునూ; తమ్ములున్‌= 
ఆయన తమ్ములునూ; రక్కెస మాటలు+ఆడెదరు= అయుక్తములైన పల్కులు పల్కుతున్నారు; వానిలోనన్‌= వారు చెప్పిన 
మాటలలో; నీవు= నీవు; ఒక్కటి+ఐనన్‌= ఒకమాటనైనను; కాదు+అనక= కాదనకుండ; ఊంకొనుచున్‌+ఉండుట= 
ఊంకొట్టుతూ ఉండటం, అంగీకరించటం; అంతకంటెన్‌ మేలు= వారు పల్కిన దానికంటె బాగున్నది; అక్కట!= అయ్యో!; 
ఇట్టు వే(డికొనన్‌+ఐనను+పోయెదువో= ఈ రీతిగా వారిని బిచ్చమడగటానికి సైతం వెళ్ళుతావా?; సుయోధనుండు+ఎక్కడ?= 
దురాత్ముడైన ఆ దుర్యోధను డెక్కడ?; భూమిలోనన్‌= పుడమిలో; సగము+ఇచ్చుట+ఎక్కడ?= అర్హ భాగ మివ్వటం ఎక్కడ? 


తాత్సర్యం: 'బౌరా! ధర్మపుత్రుడూ, ఆతడి సోదరులూ తగని పల్కులు పల్కుతున్నారు. వాటిలో ఒక మాటనైనా 
తిరస్కరించక అన్నిటికీ నీవు ఊకొట్టటం అంతకన్న బాగుంది. రాక్షసులను విధ్వంసం చేసిన నీవు కురుసభకు 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


బిచ్చమడగటానికి సైతం పోతావన్నమాట? దుష్టచిత్తుడైన దుర్యోధను డెక్కడ? రాజ్యంలో మనకు సగం పంచి 
ఇవ్వటం ఎక్కడ? అది కల్ల, 


నిశేషం: 1. పాండవులలో చిన్నవాడైన సహదేవుడు చిచింద్రీ వంటివాడు. అభిమానధనుడు. పౌరుషోపీతుడు. సంధి మాటలు 
అతడికి సరిపడవు. అందువలన ధర్మరాజాదుల అభిప్రాయాన్ని కాదంటున్నాడు. ఇతడివి వీరోక్తులు, పౌరుషోక్తులు. 


2. అభిప్రాయం నచ్చకపోతే ఎంతటి దగ్గరి వారైనా ఇతడికి పరాయివారుగా కనపడతారు. అందుకే ఇతడి దృష్టిలో ధర్మరాజూ, 
అతడి తమ్ములూ అయోగ్యమైన మాటలు మాట్లాడే వారట! సహదేవుడు ధర్మజుడి తమ్ముడు కాడా? నకులుడు తమ్ముడైనప్పుడు 
అతడు కాడా? ప్రశ్న అది కాదు. ధర్మజుడి మాటకు 'తందానతాని పలికి తమ్ములనిపించుకొంటున్న నీడలు భీమాదులు. 
సహదేవు డా స్థితిని కోరటం లేదు. అందువలన వారికంటె తనను వేరు చేసి చెప్పుకొన్నాడు. ఇది కోపపరుల స్వభావం. 


3. చేటతోపాటు పరుగు కూడా ఎండుతుందట. అట్లాగే ధర్మరాజాదులతోపాటు శ్రీకృష్ణుడు కూడా దైన్యస్థితికి రావలసి 
వచ్చిందట! ఎందుకంటే- తనవలె కాక ఆయన ధర్మజుడి తమ్ములతో చేరిపోయాడట! అందుకే దానవాంతకుడు ఇప్పుడు 
బిచ్చగాడివలె కౌరవసభకు పోతున్నాడట! (వ్రతం చెడినా ఫలం దక్కదని అధిక్షేపించాడు యువకిశోరమైన సహదేవుడు. 


4. ఇది సహదేవ పాత్రోచిత పద్యం. రంగస్థల ప్రదర్శనకు పనికివచ్చే నాటకీయ రచన. 
5. 'రక్కెసమాట లాడెదరు' వంటి మాటలు అతడి కసిని బైట పెట్టుతున్నాయి. ప్రకరణౌచిత్యంతో (ప్రకాశిస్తున్నాయి. 


6. పౌరుషోపీతుడైన సహదేవుడి మాటలు సాత్యకి వంటి ఆవేశపరులను ఆకర్షిస్తాయి. ధర్మరాజు మాటలలోని లోతులు 
తెలియని వెలితి పఠితకు తెలుస్తుంది. విశేషమేమంటే- ధర్మరాజు కాని, భీమార్జునులు కాని, శ్రీకృష్ణుడు కాని అతడిమీద 
ఏ విమర్శా చేయరు. సంధిప్రయత్నం జరుగుతున్నా, ధర్మజుడి స్కంధావారంలో యుద్దాన్ని చల్హారకూడదు. సవన యజ్ఞానికి 
ధర్మజుడింట నున్న త్రేతాగ్నులు-భీముడు, అర్జునుడు, సహదేవుడు. ఈ అగ్నులు చల్లారకుండటమే జౌచిత్యం. ధర్మజ 
వాసుదేవాదులు కోరేది కూడా అదే. (సంపా) 


మ. తలంపం గూడునె యింత లేసి దొర లీ దైన్యంబు? చుట్టంబులుం 
జెలులుం దిట్టరె? లాంతిరాజులకు మెచ్చే యి వ్విధం' బిట్టిదిం 
గలదే? వేంయంగ ధర్మజుం దడుగం బోంగాం గృష్టుం డా ధార్తరా 
పులు పాలీక చలంబునం బెనంగ నిట్లుం గూడు దీపయ్యెనే? 95 


ప్రతిపదార్థం: ఇంతలు+ఏసి దొరలు= ఇంతటి శక్తిమంతులైన ప్రభువులు- ధర్మజ భీమార్జున నకులులు; ఈ దైన్యంబు= 
ఒకరిని యాచించే దీనత్వం; తల(పన్‌+కూడునె?= తలచనైనా తలచవచ్చునా?; చుట్టంబులున్‌= బంధువులూ; చెలులున్‌= 
మిత్రులూ; తిట్టరె?= మనలను నిందించరా?; లాంతి రాజులకున్‌= ఇతర రాజులకును; -ఈ+విధంబు= ఇట్టి చందం; 
మెచ్చే?= మెప్పు గలిగిస్తుందా?; ఇట్టిదిన్‌+కలదే= లోకంలో ఇంత విడ్డూరం ఉంటుందా?; ధర్మజుండు+వేండంగన్‌= పాలివ్వండని 
ధర్మరాజు యాచించగా; కృష్ణుడు+అడుగన్‌+పోంగాన్‌= శ్రీకృష్ణుడు రాజ్యభాగం అడగటానికివారి వద్దకు వెళ్ళగా; ఆ ధార్తర్మాష్టులు= 
ఆ కౌరవులు; పాలు+ఈక= భాగమీయకుండా; చలంబునన్‌= ఈర్ష్యతో; పెనంగన్‌= పోరాటం సాగించగా; ఇట్టున్‌= 
ఇన్నివిధాల బాధపడి సంపాదించే; కూడు= తిండి; తీపు+అయ్యెనే?= అంత రుచికరం అయిందా? 


తాత్సర్యం: ధర్మజాదుల వంటి దొడ్డదొరలు ఇంతటి దైన్యానికి దిగజారటం ఊహించని విషయం. ఇందుకు 
బంధువులూ స్నేహితులూ నిందించక మానరు. యుద్ద సన్నద్దులై వచ్చిన పాంచాలాది మహీపతులకు ఈ తీరు 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 355 


మెప్పు కలిగించదు. లోకంలో ఇట్టి విడ్డూరం మరొకటి ఉంటుందా? ధర్మరాజు రాజ్యభాగం యాచించటం, దానిని 
పరమ పురుషుడైన శ్రీకృష్ణుడు అడగబోవటం, లోభదూషితులైన కౌరవులు భాగమివ్వక ఈర్ష్యతో పోరాడటం 
గమనిస్తే-ఇంతటి హీనమైన తిండి కూడా ఇంత ఇంపయిందా? 


నిశేషం: సహదేవుడు పాండవుల ఆత్మాభిమానం ఉట్టిపడేటట్టు మాట్లాడిన ఈ పద్యంలో అన్నీ (ప్రశ్నార్హకాలే. పద్యం చివర 
'ఇట్టుం గూడు దీపయ్యెనే?' అనే ప్రశ్న ఈ భావావస్థకు పరాకాష్ట ఇట్టున్‌- అని చెప్పబడే దీనావస్థను నిరూపించేవి మిగిలిన 
ప్రశ్నలన్నీ. ధర్మరాజు చక్రవర్తి అయి కూడా యాచించటం మొదటి దైన్యం. దానివలన బంధుమిత్రులు తమను తేలికగా 
చూడటం రెండవ దైన్యం. లోకంలో మిగిలిన రాజులు కూడా దీనిని గర్హించటం మూడవ దైన్యం. ఈ విధంగా తనకు తాను 
తేలిక కావటం, బంధుమి(త్ర రాజసంస్థానాలలో తేలిక పడటం కంటె అభిమానధనుడైన (ప్రభువుకు హీనమైన స్థితి మరొకటి 
ఉండదని సహదేవుడి అభియోగం. పోగా, ఇంతటి దైన్యంతో ధర్మరాజు శ్రీకృష్ణుడిని హస్తినాపురికి పంపినా పని చక్కపడుతుందా 
అంటే- ఆ ఆశ కూడా లేదు. పైపెచ్చు ధర్మజ శ్రీకృష్ణుల ప్రతిపాదనలను కౌరవులు లోభంతో ఈర్ష్యతో (త్రోసిరాజని పోరుకు 
దిగితే ఎంత పరువు పోయినట్టు? పరులచేత ఛీ అనిపించుకొంటూ పొందే తిండి రుచిగా అనిపించిందా? అని నిష్ణురంగా 
మాట్లాడాడు. 'కూడు రుచిస్తుందా' అనేది తెలుగు జాతీయం. ఇక్కడ జీవన భృతికై రాజ్యాన్ని యాచించటం అనుసరణీయమైన 
విధానం కాదని భావం. సహదేవుడి మాటలు రోషావేశంతో కూడి అభిమాన స్ఫోరకాలుగా ఉన్నా, రాజనీతిలోని లోతులు 
తెలిసికొన్నవిగా కనపడవు. అందుకే శ్రీకృష్ణుడు అతడి మాటల నంత పట్టించుకొన్నట్టు లేదు. (సంపా.) 


ఉ. వీరలు ధర్మమార్గము సవిస్తరతం దగనాడి రేనియు 
న్వారలు దాని కియ్యకొనినన్‌ విను మచ్యుత! యట్టిసంధి పెం 
పారంగ నేర్చునే? యుచితమైనది కయ్యమ; వంకమాట లే 
నేరం గురుప్రవీరుసభ నిశ్చయ మిట్టిద కాంగం జెప్పుమీ! 96 


ప్రతిపదార్థం: వీరలు= ధర్మజాదులు; ధర్మమార్గమునన్‌= న్యాయసరణిలో; సవిస్తరతన్‌= విపులంగా; తగన్‌+ఆడిరి+ఏనియున్‌= 
ఒప్పిదంగా చెప్పినప్పటికిన్నీ; వారలు= కౌరవులు; దానికిన్‌+ఇయ్యకొనినన్‌= అందులకు సమ్మతించి ఏదో కొంత ఇచ్చినను; 
అచ్యుత= శ్రీకృష్ణా]; వినుము= నా మాటలు వినుము; అట్టి సంధి= ఆ విధంగా కుదుర్చుకొన్న సంధి; పెంపు+ఆరంగన్‌+ 
నేర్చునే?= గౌరవాన్ని కలిగించగలుగుతుందా?; కయ్యము+అ= యుద్దమే; ఉచితము+ఐనది= యోగ్యమైనది; వంక మాటలు= 
కృత్రిమ వచనాలు; ఏన్‌+నేరన్‌= చెప్పటం నాకు తెలియదు; కురుప్రవీరుసభన్‌= ధృతరాష్ట్రుడి ఓలగంలో; నిశ్చయము= మా 
నిర్ణయము; ఇట్టిది కాంగన్‌= ఇదేఅని; చెప్పుమీ!= పలుకుము. 


తాత్సర్యం: అచ్యుతా! మావారు న్యాయమార్గ మెట్టిదో విపులంగా చర్చించి నప్పటికీ, అందుకు కౌరవు లంగీకరించి 
ఏదో కొంత మా కిచ్చినప్పటికీ, ఈ పొత్తు పెంపు వహించదు. మాకు యుద్దమే తగినది. వంకర మాటలు నాకు 
తెలియవు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడి నిండు కొలువులో నా నిశ్చయం ఇటువంటిదిగా చెప్పుము. 


నిశేషం: సంధికుదిరి కౌరవపాండవులు గతాన్ని మరచి కలసి స్నేహంతో బీవించటం అసంభవం. ఈ నిజం తెలిసి కూడా 
ఈ సంధి ప్రయత్నాలు దేనికి? అని ప్రశ్నించి ధర్మరాజాదుల పలుకులన్నీ 'వంక మాటలు”- వ(క్రోక్తులు అని అధిక్షేపించాడు 
సహదేవుడు. తనకు వంకమాటలాడటం చేతగాదన్నాడు. కాబట్టి తన అభిప్రాయం భిన్నమైనదని చెప్పడం అతడి (ప్రత్యేకత. 
తెగించి మాట్లాడే స్వభావం ఈ పద్యంలో స్పష్టం. (సంపా.) 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. తుది రాజ్యమ్ము సగమ్ము గొ; మృడవియందుం, బేరు వంచించియుం, 
బదుమూండేండులు నీవునుం దిరిగిరా6 బాలీకపోవచ్చునే? 
యది గాదే. దెగి బంటవై యటుము మాయల్‌వన్ను నేర్పింక( జె 
ల్లదుసూ నీ కని యా సుయోధనుని యుల్లం బుచ్చిపోనాడుమీ!' 97 


ప్రతిపదార్థం: తుదిన్‌= చివరకు; రాజ్యమ్ము సగమ్ము+కొమ్ము= పాండు మహారాజు గడించిన రాజ్యంలో సగం తీసికొమ్ము; 
అడవియందున్‌= అరణ్యాలలో పన్నెండేళ్ళూ; పేరు వంచించియున్‌= పేర్టు మాటుపరచుకొని ఒక యేడూ; పదుమూండు+ 
ఏండులు= ఇట్టా పదమూడేళ్ళు; తిరిగి రాన్‌= మేము సంచరించి మరలిరాగా; నీవునున్‌= నీవునూ; పాలు+-ఈక= భాగమొసగక; 
పోన్‌+ వచ్చునే?= తప్పించుకొనటానికి వీలవుతుందా?; అది+కాదు+ఏన్‌= అట్లా రాజ్యమొసగ వైతివేని; తెగి= సాహసించి; 
బంటవు+ఐ= వీరుడవై; అణుము= యుద్దంలో మమ్ము ఎదుర్కొని నశించుము; మాయల్‌+పన్ను నేర్పు= కపటం పన్నటంలోని 
చాతుర్యం; ఇంకన్‌= ఇకమీదట; నీకున్‌ చెల్లదుసూ+అని= నీకు సాగదుసుమా అని; ఆ సుయోధనుని+ఉల్లంబు+ఉచ్చిపోన్‌= 
ఆ దుర్యోధనుడి మనసుకు గ్రుచ్చుకొనేటట్టు; ఆడుమీ!= పలుకుము. 


తాత్సర్యం: మా తండ్రి పాండురాజు గడించిన రాజ్యంలో ఎట్టకేలకు నీవు కూడ సగం తీసికో. పన్నెండేళ్ళు అరణ్య 
వాసం, మారుపేర్లతో ఒరులెరుగకుండ ఒక యేడు అజ్ఞాతవాసం ఇట్టా పదమూడేళ్ళు గడపి మేము ప్రాణాలతో 
మరలిరాగా రాజ్యంలో పాలుపంచి మాకివ్వక నీకు తప్పుతుందా? నీ వట్లా రాజ్యభాగం ఇవ్వటానికి ఇష్టపడకపోతే 
శూరుడవై సాహసంతో మమ్మెదుర్కొనుము. ఇకమీదట నీ టక్కుటమారాలు సాగవు - అని దుర్యోధనుడి హృదయానికి 
సూటిగా (గ్రుచ్చుకొనేటట్టు నీవు మాట్ట్లాడుము.” 


విశేషం: 1. మూలభారతంలో సహదేవుడి ఈ మాటలు లేవు. అందులో ఎంతసేపూ సంధివద్దు, యుద్దం వచ్చేటట్లే 
వ్యవహరించుమని చెప్పినట్టే ఉన్నది. 

2. ఇది వీరోచిత భాషణం. అతడి వాదంలో అసలు రాజ్యాధికారం పాండురాజుదే. అతడు దయతో ఇస్తే - సగం 
పొందతగినవారు కౌరవులు. కాగా, “అరణ్యాజ్ఞాతవాసాలు మాట (ప్రకారం పూర్తి చేసి వచ్చిన తరువాత కూడా మా సహజ 
రాజ్యాన్ని మాకివ్వటానికి దుర్యోధనుడు కాదనటమేమిటి? అతడి కేమి హక్కున్నది? రాజ్యభాగం ఇవ్వకపోతే దుర్యోధనుడు 
దురాక్రమణం చేసిన వాడౌతాడు. దండార్హుడౌతాడు. మా దాడికి యోగ్యుడౌతాడు. ఇదీ అసలు వ్యవహారం. దీనిని కాదని 
మాయలూ మర్మాలూ చేస్తే చెల్లేది లే దని నిష్టురసత్యం. గుండె (బ్రద్దలయ్యేటట్లు చెప్పు'మన్నాడు. 'పాండురాజు దయాభిక్షగా 
ఇచ్చిన రాజ్యం తింటున్నది దుర్యోధనుడు. దానిని గుర్తించకపోవటం అన్యాయం, అహంకారం, అక్రమంగా ఆ(క్రమంచిన 
పాండవ భాగాన్ని ఇవ్వకపోవటం లోభగుణం, క్రౌర్యం, రెండు విధాలా తప్పు చేసింది కౌరవులే. వారు వధ్యులుకాని, 
యాచించదగినవారు కాదని సహదేవుడి అభిప్రాయం. ఇట్టా విశిష్టంగా మాట్లాడటం పాండవులలో సహదేవుడికే చెల్లింది. 
అందుకే సజాతీయ ప్రవృత్తిగల సాత్యక్యాదుల మెచ్చుకోలు వెంటనే అతడికి లభించింది. (సంపా.) 


3. ఈ పద్యాన్ని విమర్శకులు మరికొన్ని విధాలుగా వ్యాఖ్యానించారు. వాటిని 'జనహిత' వ్యాఖ్య ఇట్టా సమీకరించింది. 
“సంస్కృత మహాభారతంలో వ్యాసఘట్టాలు ప్రసిద్దాలు. తిక్కన కూడా కొన్ని పద్యాలు అలా వ్రాశాడు. వాటిల్లో ఇది ఒకటి. 
దీనికి కొంత మంది విజ్ఞులు ఎలా అర్థాలు చెప్పారో పరిశీలిద్దాం. 


(i) “తిక్కన రచనలో రెండు మూడు ప్రౌఢ రచనావిన్యాసములు గూడ గనంబడును” అని చెప్పి శ్రీ గడియారం వేంకటశేషశా స్తిగారు 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ (ప్రచురించిన ఉద్యోగపర్వం పీఠికలో ఈ పద్యం ఉదాహరించారు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 357 


అర్థం: “అడవి యందున్‌= అరణ్యములోను; పేరు వంచించియున్‌= మారుపేరులు పెట్టుకొనియు; పదుమూండేండులు= 
పదమూడు సంవత్సరములు; ఉండి యను క్లార్ణక మధ్యాహారము; తుదిన్‌= చివరను; రాజ్యమ్ము సగమ్ము గొమ్ము= 
అర్హరాజ్యమును స్వీకరించుము (అని); నీవు= నీవు (దుర్యోధనుడని యర్థము); అనన్‌= (ధర్మరాజుతో) అనగా; (అట్టుచేసి); 
తిరిగి రాన్‌= తిరిగి రాగా; పాలీక పోవచ్చునే?= భాగమీయకుండుట న్యాయమా?; అది కాదేన్‌= అది నీయిష్టము కాకున్న; 
తెగి= సాహసించి; బంటవై= వీరుడవై; అజణుము= ఆ(క్రమించుము (గెలువుము); మాయల్‌ పన్ను నేర్పు= మాయలను 
గల్పించు తెలివి; ఇంకన్‌= ఇకమీద; చెల్లదుసూ= పనికి రాదు సుమా; నీకని; ఆ సుయోధనుని= ఆ దుర్యోధనుని యొక్క; 
ఉల్లంబు= డెందంబు; ఉచ్చిపోన్‌= డస్ప్సిపోవునట్టుగా; ఆడుమీ= పల్కుమా. 


తాత్పర్యం: వనవాసాజ్ఞాతవాసములు రెండును బదుమూడేడులు సలిపి, తుది రాజ్యము సగమ్ముగొమ్మని నీవనగా, ధర్మరాజు 
తిరిగిరా పాలీయకుండుట న్యాయమా? అట్టిష్టపడవేని సాహసించి వీరుడవై యుద్ధమున గెలువుము. మోసగించి సంపాదించు 
నేర్పింక నీకు సాగదు సుమా! యని యాసుయోధనుని యుల్లంబుచ్చిపోవునట్లు వచింపుమా! యని సహదేవుడు శ్రీకృష్ణునితో 
జెప్పెనని తాత్సర్యము. (చూ. ఆం(ధ్ర సాహిత్య పరిషత్స (త్రిక; సంపుటి 17, సంచిక-5, పుట= 253). 


(11) “శ్రీ చంద్రాభట్ట రామమూర్తిగారు 'నీవననో అని సవరించి చెప్పిన యర్థము సముచితముగా కనిపించుచున్నది” అని 
తిక్కన కావ్య శిల్పము అనే సిద్దాంత (గ్రంథంలో డా॥ కేతవరపు వేంకట రామకోటిశాస్త్రిగారు భావించారు. 


అర్థం: “నీవునున్‌= నీవు కూడ; తుదిన్‌= మాకు బంచియిచ్చిన పిమ్మట; రాజ్యమ్ము సగమ్ము= అర్హరాజ్యమును; కొమ్ము= 
పుచ్చుకొనుము; అడవియందున్‌= అరణ్యమునందును; పేరు వంచించియున్‌= అజ్ఞాతమునందును; పదమూడు వత్సరములు; 
తిరిగిరాన్‌= తిరిగిరాగా; పాలు+-ఈకన్‌= భాగం ఇవ్వకుండా; పోవచ్చునే?= ఉండవచ్చునా?; అదికాదు+ఏన్‌= అది పొసంగనిచో; 
తెగి= తెగించి; బంటవు+ఐ= వీరుడవై; అజణుము= ఎదుర్కొని నశింపుము; మాయల్‌+పన్ను= మోసములను పన్నునట్టి; 
నేన్పు= కౌశలము; నీకున్‌= నీకు; చెల్లదు+సూ(సుమీ); అని; ఆ సుయోధనుని= ఆ దుర్యోధనుని యొక్క; ఉల్లంబు= 
మనస్సు; ఉచ్చిపోన్‌= దూరిపోవునట్టుగా; ఆడుమీ= పల్కుము. 


తాత్పర్యం: “తొలుత మాకు సగము రాజ్యము పంచి యిచ్చి మిగిలిన దానిని నీవు పుచ్చుకొమ్ము. పదమూడు వత్సరము 
లరణ్యముల నజ్ఞాతమున గడపి వచ్చిన తరువాత రాజ్యభాగ మీయకపోవచ్చునా? అది పొసంగనిచో. దెగించి వీరుడవై 
యుద్దమునకు వచ్చి మమ్మెదుర్కొనుము. మాయలు పన్ను నీనేర్పు ఇక చెల్లదు సుమీ! యని యా దుర్యోధనుని 
హృదయమున గాటముగా గుచ్చుకొని పోవునట్లు పలుకుము.' (శ్రీ వావిలాల సోమయాజులు). 


భీమార్జున నకులులు ధర్మరాజు అభిప్రాయాన్ని కాదనలేకా, జౌను అనటం ఇష్టం లేకా, ఎటూగాని మాటలు 
మాట్లాడారు కాని సహదేవుడు జంకు లేకుండా తన సైవాళ్ళు చెప్పలేని దానిని సూటిగా చెప్పాడు. పాండవులలో ముగ్గురు 
ఒకే మాట మీద ఉన్నట్టు, ఒక్కరు అందుకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని, తరువాత (ద్రౌపది చెప్పబోయే మాటలకు 
సహదేవుని ఈ మాటలు ఉపోద్దాతంలాగా ఉన్నాయి. పాండవ పక్షంలో సంధికి అనుకూలత కంటే వ్యతిరేకతే ఉందని ఇక్కడి 
నుండి స్పష్టమవుతుంది” (ఉద్యోగపర్వము జనహిత వ్యాఖ్య. పు. 373-375). 


(మ శ్రీ పార్థసారథి రచించిన ఉద్యోగపర్వము - ఆమ్నాయకళానిధి వ్యాఖ్యలో ఇట్టా ఉన్నది. 


అర్థం: “తుదిన్‌= కడపటి పక్షమగు; రాజ్యమ్ము సగమ్ము కొమ్ము; అడవియందున్‌= వనవాసమునను; పేరు వంచించియున్‌= 
మారు పేరులతోడ నజ్ఞాతవాసమునను; పదుమూండేండులు, తిరిగి రాన్‌; నీవు; పాలు= భాగమైనను; ఈక= ఇయ్యక; 
పోవచ్చునే; అది; కాదేని= ఇచ్చుట కాకపోయినన్‌; బంటవై= శూరుడవై; అణుము= యుద్ధమున జచ్చిసామ్ము; మాయల్‌ పన్ను 
నేర్పు= మోసములు చేయు గట్టితనము; ఇంకన్‌= ఇంట మీంద; చెల్లదు సూ= జరుగదు సుమా; నీకున్‌; అని; సుయోధనుని 
యుల్లంబు= వాని మనసు; ఉచ్చిపోన్‌= నాటునట్టుగా; ఆడుమీ= భాషింపుమా! 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: న్యాయముగా రాజ్యమంతయు మాదైనను, గడపటి పక్షమున సగము రాజ్యమునైనను నీవు తీసికొని సగము 
మాకిమ్ము. మేమడవులందు బండ్రెండేళ్ళు తిరిగి మాజుపేరులు పెట్టుకొని యజ్ఞాతవాసమున నొక్కయేండు వసించి తిరిగి 
వచ్చినపుడు మారాజ్యమంతయు నిచ్చుట యటుండ నీవు సగభాగమైన నియ్యకపోవచ్చునా? అట్టు నీ మనసు రాని యెడల 
శూరుడవై యుద్దమునకుం దిగుము. లోంగడవలె టక్కు చేసి రాజ్యముం గొనుట యింక ననుకూలింపదు సుమా!” అని 
దుర్యోధనుడి మనంబున నాటునట్టు పలుకుము.' (పు.279) (సంపాం. 


(1) కొందరీ (క్రింది విధంగా అర్థం చెప్పుతారు. 


అర్థం: అడవియందున్‌= పన్నెండేళ్ళు అడవిలోనూ; పేరు వంచించియున్‌= మారుపేర్లు పెట్టుకొని; ఒక యేడు అజ్ఞాతంగానూ; 
(ఈ విధంగా) పదుమూండు+ఏండులు= పదమూడు సంవత్సరాలు; నీవునున్‌= (మావలెనే) నీవుకూడా; తిరిగి రా= తిరిగి 
రమ్ము; తుదిన్‌= చివర; రాజ్యమ్ము సగమ్ము= సగం రాజ్యభాగం; కొమ్ము= తీసికొమ్ము; పాలు+ఈక పోవచ్చునే?= (నీకు) 
భాగం ఇవ్వకుండా ఉండటానికి (మాకు) వీలవుతుందా?; అట్లాగే- అనుకొన్న విధంగా పదమూడేళ్ళు కడపి తిరిగి వచ్చిన 
మాకు నీవు కూడా భాగం ఇవ్వకుండా ఉండటానికి వీలులేదు; అది కాదు+ఏన్‌= ఆ రీతిగా ఇవ్వటానికి ఇష్టం లేకపోతే; తెగి= 
సాహసించి; బంటవు+ఐ= వీరుడవయి; అజుము= నశించుము; (ఒప్పందం (ప్రకారం మా భాగం మాకు ఇవ్వాలి లేకపోతే 
వీరోచితంగా యుద్దంలో చావాలి అనటం); (అంతేకాని) - మాయల్‌- పన్ను నేర్పు= వంచనా శిల్పం; ఇంకన్‌= ఇకమీద; 
నీకున్‌; చెల్లదు, సూ= సాగదు సుమా; అని, ఆ - సుయోధనుని; ఉల్లంబు= మనస్సు; ఉచ్చిపోన్‌= దూసుకొని పోయేటట్టు; 
ఆడుమీ= మాటాడుము. 

తాత్సర్యం: నీవు కూడా మా వలెనే పదమూడేళ్ళు తిరిగిరా, చివర సగం రాజ్యం తీసుకో. మేము వాటా పెట్టకుంటే నీవు 
ఒప్పుకుంటావా? అట్లాగే ఒప్పందం (ప్రకారం పదమూడేళ్ళు కడపి తిరిగి వచ్చిన మాకు రాజ్యభాగం ఇవ్వకుండా ఉండటానికి 


నీకు వీలులేదు. అట్లా కాకపోతే యుద్దంలో చావుము. (మా వాటా మాకు ఇచ్చి తీరాలి లేదా చచ్చి తీరాలి.) ఇంక నీకు 
మాయలు పన్నీ నేర్పు సాగదు - అని ఆ దుర్యోధనుడి మనస్సు దూసుకొనిపోయే విధంగా మాటాడుము. 


మ. అనినన్‌ సాత్యకి ప్రీతు(డై 'యితండు లెస్పై యుండయల్కెం; బ్రయో 
జనముం గల్గదు గౌరవంబు( జెడు దుశ్చారిత్రకుం డా సుయో 
ధను బోధింప6గ6 బోయినన్‌; సరభసోత్సాహంబుమై నున్న వీ 
రనికాయంబున కెల్లనుం బ్రియము సంగ్రామంబు మే లెమ్మెయిన్‌.' 98 


ప్రతిపదార్థం: అనినన్‌= అని సహదేవుడు పలుకగా; సాత్యకి= కృష్ణుడి తమ్ముడు; ప్రీతుడు+ఐ= సంతోషించినవాడై; 
ఇతండు= సహదేవుడు; లెస్స+ఐ+ఉండన్‌+పల్కెన్‌= చక్కగా మాట్లాడాడు; దుస్‌+చారిత్రకుండు= చెడువర్తనములు గల; ఆ 
సుయోధనున్‌= ఆ దుర్యోధనుడిని; బోధింప(గన్‌+పోయినన్‌= మంచి తెలియ జెప్పుటకు యత్నించిననూ; ప్రయోజనమున్‌+ 
కల్లదు= లాభం కూడా ఉండదు; గౌరవంబున్‌+చెడున్‌= మన పరువుకూడా పోతుంది; సరభస+ఉత్సాహంబుమైన్‌+ఉన్న= 
సంతోషంతో కూడిన యుద్ద యత్నంతో ఉన్న; వీర నికాయంబునకున్‌+ఎల్లనున్‌= వీరుల సమూహాని కంతటికినీ; ఏ+మెయిన్‌= 
ఏ విధంగా యోచించిననూ; సంగ్రామంబు ప్రియము= యుద్దమే ఇష్టమైనది; మేలు= శ్రేయస్కరం కూడ. 


తాత్సర్యం: సహదేవుడి మాటలకు సాత్యకి సంతోషించి ఇట్టా అన్నాడు: ఈతడు యుక్తంగా మాట్లాడాడు. 
దుర్యోధనుడు దుష్టవర్తనుడు. అతడికి నీతులు చెప్పబోతే ప్రయోజనముండదు. అంతే కాదు. మన గౌరవం కూడ 
ఊడిపోతుంది. సంతోషోత్సాహాలతో ఉన్న ఈ వీరులందరికీ యుద్దమే ఇష్టం. ఏ విధంగా ఆలోచించినా మనకు 
సం[గ్రామమే మంచిది.” 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 359 


వ. అనిన విని రథికవరు లందటు 'సహదేవుం డింత యొప్పనాడునే? సాత్యకి పలుకు లిట్లుండునే? తక్కటివి 
యెక్కడి మాటలు? పగవారి నడిగికొనంబోవుట యుచితంబ(ట! కయ్యంబు కర్ణంబుగాద(ట! భంగంబు 
నీంగికొనం దగదంట! యనునిది మొదలుగా ననేకు లనేక ప్రకారంబుల వీరాలాపంబులం గొలువెల్ల నొక్క 
మ్రైంతగాం జెలంగిన యెలుంగులు నింగి ముట్టె. దదనంతరంబ. 99 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= సహదేవ సాత్యకుల మాటలు విని; రథికవరులు+అందయున్‌= రథమెక్కి యుద్దం చేసే 
వీరాగ్రేసరులంతా; సహదేవుండు+ఇంత+ఒప్పన్‌+ఆడునే!= సహదేవు డింత ఒప్పిదంగా పల్కునా!; సాత్యకి పలుకులు+ఇట్టు+ 
ఉండునే!= సాత్యకి మాటలింత బాగుంటాయా?; తక్కటివి= మిగిలినవారు చెప్పినవి; ఎక్కడి మాటలు?= ఏమి పలుకులు?; 
పగవారిన్‌+అడిగి కొనన్‌+పోవుట= శత్రువులను యాచించటానికి వెళ్లటం; ఉచితంబు+అంట!= యోగ్యమట!; కయ్యంబు 
కర్ణంబు+కాదు+అ(ట!= యుద్దం చేయటం తగదట!; భంగంబున్‌+ఈయగి కొనన్‌+తగదు+అట!= అవమానం బాపుకొనుట 
తగదట!; అనునివి మొదలుగాన్‌= అనునిటువంటి మాటలతో; అనేకులు= పలువురు; అనేక (ప్రకారంబులన్‌= పలు రకాలు; 
వీర+ఆలాపంబులన్‌= వీరోక్తులతో; కొలువు+ఎల్లన్‌= సభఅంతా; ఒక్క (మో(తగాన్‌= ఒకే ధ్వనితో నిండినదికాగా; 
చెలంగిన+ఎలుంగులు= చెలరేగిన కంఠధ్వనులు; నింగిన్‌+ముట్టెన్‌= అంబరం అంటాయి; తత్‌+అనంతరంబు+అ= ఆ 


గ్‌ 


తాత్సర్యం: సహదేవుడూ, సాత్యకీ చెప్పిన మాటలు విని రథికశ్రేష్టులందరూ ఆహా! సహదేవు డెంత చక్కగా 
పలికాడు. సాత్యకి మాటలు ఎంత బాగా ఉన్నాయి! తక్కినవారి మాటలు ఏమి మాటలులే. విరోధులను 
యాచించటానికి వెళ్లటం మంచిదట! యుద్దం చేయడం తగదట! వారు చేసిన అవమానానికి ప్రతీకారం కూడదట!” 
అంటూ అక్కడ అనేకులు అనేక విధాల వీరోక్తు లాడుతుండగా కొలువుకూటంలో ఒకే రొద చెలరేగింది. వారి 
కంఠధ్వనులు ఆకాశాన్ని తాకాయి. ఆ తరువాత. 


విశేషం: ధర్మజుడు పలికిన రాజనీతి వాక్యాలకు సభ నిళ్ళబ్దంగా ఉండి పోయింది. భీమార్జున నకులులు పల్కిన మాటలకు 
మారుపల్కకుండా ఊరుకొన్నది. సహదేవుడి మాటలకు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. మనసులలో ఉన్న యుద్దోత్సాహాన్ని 
మాటలలో బైటపెట్టింది. సభ్యుల వీరాలాపాలు గమనిస్తే పాండవ స్కంధావారమంతా యుద్దాన్నే కోరుతున్నదని (ప్రకటితమైనది. 
దీనిని పోషించటమే శ్రీకృష్ణుడి సంకల్పం. అందుకే వారిని వారించని వైనం. (సంపా.) 


ద్రౌపది కృష్ణునితో. దన మున్ను పడిన భంగపాట్లు సెప్పుట (సం. 5-80-1) 


తే. ధర్మ్శ్మనందను పలుకులు దనకు హృదయ । తాప మొనరింప మోమున దైన్య మొంద 
నున్న పాంచాలి యిట్లని యొయ్య( బలికె( । గనలి శౌరితో గద్గ్దదకంరి యగుచు. 100 


ప్రతిపదార్థం: ధర్మనందను పలుకులు= ధర్మజుడాడిన మాటలు; తనకున్‌= తనకు; హృదయతాపము+ఒనరింపన్‌= మనస్సునకు 
వ్యథ కలిగించగా; మోమునన్‌= ముఖంలో; దైన్యము+ఒందన్‌= దీనత తోపగా; ఉన్నపాంచాలి= అక్కడఉన్న (ద్రౌపది; కనలి= 
కోపించి; శౌరితోన్‌= శ్రీకృష్ణుడితో; గద్గద కంఠి+అగుచున్‌= డగ్గుత్తిక పడిన గొంతుగలదై; ఇట్టు+అని= ఈ రీతిగా; ఒయ్యన్‌+ 
పలికెన్‌= తిన్నగా మాట్లాడింది. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మపుత్రుడి వాక్కులు తన హృదయానికి వేదన కలిగించగా, తన ముఖంలో దైన్యం నెలకొనగా; 
అందరి మాటలు వింటూ అక్కడున్న (ద్రౌపది కోపించి, శ్రీకృష్ణుడిని చూచి డగ్గుత్తికతో మెల్లగా ఇట్లా అన్నది. 
కఠ Vel 5) ¢2 


విశేషం: 1. తిక్కన [ద్రౌపది పాత్రను ఈ ఘట్టంలో సమున్నతంగా సహజంగా చిత్రించాడు. పాండవులు యుద్దనీతిని 
అనుసరించి మాట్లాడుతారు. ఆమె హృదయ నీతిని పాటించి మాట్లాడుతుంది. ఆమెలో ఆవిర్భవించే భావకదంబాన్ని ఆమె 
చేష్టలు అభినయ దర్పణాలుగా వ్యాఖ్యానిస్తాయి. తిక్కన నాటకీయ రచనా శిల్పం ఈమె హావభావాలలో ఆయువు పోసికొన్నది. 


ఆమెకు ధర్మరాజు మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. దాని వలన ఆమె ముఖం చిన్నబుచ్చుకొన్నది. ఇది 
మనస్తాపానికి అనుభావం. ఆమెకు కోపం వచ్చింది. 'కనలు' అనే పదం సార్థకం. ఆపాదమస్తకం కోపంతో ఎగ్రబడింది. ఇది 
సాత్తిక భావం. గద్గద కంఠంతో నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. గాద్గద్యం తన పరితాపానికి అనువైన వాచికాభినయంతో 
కూడిన సాత్తికభావం. మెల్లగా మాట్లాడటం మనస్తాప వ్యంజకం. 


2. మూలంలో (ద్రౌపది ధర్మజాదుల పలుకులకు (ప్రతిస్సందించిన వివరాలు కూడా ఇవ్వబడ్డాయి. 


“రాజ్ఞస్తు వచనం (శ్రుత్వా ధర్మార్థ సహితం హితమ్‌ 

కృష్ణా దాశార్హ మాసీన మట్రవీచ్చోకకర్శితా॥ 

ముతా ద్రుపదరాజస్య స్వసితాయత మూర్షజా 

సంపూజ్య సహదేనం చ సాత్యకిం చ మహారథమ్‌॥ 

భీమసేనం చ సంశాన్తం దృష్ట్వా పరనుదుర్మనా: 

అశ్రుపూర్ణేక్షణా వాక్య మువాచేదం నునస్వినీ॥” (సం. 5-80-1,2,3) 


ధర్మార్థ సహితంగా మాట్లాడిన ధర్మరాజు మాటలు విని ద్రౌపది శోకంతో కుమిలిపోయి శ్రీకృష్ణుడితో పలికింది. సహదేవుడిని, 
సాత్యకిని ప్రశంసించింది. చల్లబడిన భీముడిని చూచి గుండెలో కుమిలిపోతూ కళ్ళల్లో నీళ్ళు నిండగా ఆ అభిమానవతి ఇట్లా 
అన్నది. తిక్కన ధర్మరాజు (ప్రసక్తిని చెప్పి మిగిలిన విశేషాలు వదలాడు. భీమాదులేమన్నా, ఎన్ని అన్నా ధర్మజుడి మాటను 
కాదనలేరు. శ్రీకృష్ణుడూ అంతే. అయినా ఆతడు స్వతంత్రుడు కాబట్టి తాను నమ్మింది చెప్పగలడు. చెప్పింది చేని 
చూపించగలడు. అందువలన తిక్కన (ద్రౌపది ధర్మజుడి మాటనే లెక్కలోకి తీసికొంటుంది. మిగతావారిని గురించి మాట్లాడకుండా 
ఉండటం ఇక్కడ (ప్రకరణౌచిత్యం. తిక్కన జొచిత్య పోషణ కిది తార్కాణం. 


3. వ్యాసుడు మహర్షి ధర్మరాజు పలికిన మాటలు ధర్మార్ధ సహితాలైనా అవి ఆమెకు శోకం కలిగించాయని వ్యాఖ్యానం చేశాడు. 
అది సత్యమే అయినా ఆమె అవివేకాన్ని బైటపెట్టినట్టుంటుందని తిక్కన ధర్మార్థ ప్రసక్తి తీసికొని రాలేదు. ఆమెకు అంతస్తాపం 
కలిగిందని చెప్పాడు. వ్యాసుడు చిత్రించిన (ద్రౌపది శోకమూర్తి. అ(శ్రుపూర్ల నయన. మూలంలో అనుభావ సంచారిభావాలు 
వర్ణించబడ్డాయి. తిక్కన (ద్రౌపది కన్నీటి వరకు రాలేదు. మొగం చిన్నబుచ్చుకొన్నది. మనసులో బాధపడుతున్నది. ఆ తాపానికి 
శరీరమంతా (మొగమంతా) నల్లబడిపోయింది. గొంతు బొంగురుపోయింది. అంటే కన్నీళ్ళు గొంతుకలోనే ఉన్నాయి కాని, 
ఇంకా కళ్ళల్లోకి పొంగలేదు. తిక్కనది (క్రమదశావికాసస్ఫూర్తిగల అభినయ శిల్పం. రసాభ్యుదయ శిల్పంలో అది భాగం. 
(సంపా.) 


ఉ. అంతలు సేసి పోనడిచి యక్కట సంజయుచేత. జెప్పి పు 
త్తెంతురె? యిట్టి యూఅట మదిం బ్రియమందె యుధిష్టెరుండు దా 
నంతన యూళు లేవురకు నైదు సుయోధనుం డిచ్చు నొక్కొ? యీ 
కంత కృపావిహీనమతి నాత(డు నొంచునె యన్నదమ్ములన్‌? 101 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 361 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! అంతలు+చేసి= అన్ని దుండగా లొనర్చి; పోన్‌+అడిచి= అడవులకు తరుమగొట్టి; 
సంజయు చేతన్‌= సంజయుడితో; చెప్పి పుత్తెంతురె?= ఉపచార వాక్యాలు చెప్పి పంపుతారా?; ఇట్టి+ఊణటన్‌= ఇటువంటి 
ఓదార్పు మాటలచేత; యుధిష్థిరుండు= ధర్మజుడు; మదిన్‌+ప్రియము+అందెన్‌= మనసులో సంతోషించాడు; సుయోధనుండు= 
ఆ దుర్యోధనుడు; తాను; అంతన్‌+అ= అంత తేలికగా; ఏవురకున్‌= అన్నదమ్ము లైదుగురకూ; ఊళులు+ఐదు= ఐదు 
గ్రామాలను; ఇచ్చును+ఒక్కొ?= ఇస్తాడా?; ఈక= ఇవ్వక; అంత కృపావిహీనమతిన్‌= అంత నిర్ణయమైన చిత్తంతో; అతండు= 
సుయోధనుడు; అన్నదమ్ములన్‌= సహోదరులను; నొంచునె?= బాధిస్తాడా? 


తాత్సర్యం: కౌరవులు అంతటి అకృత్యాలు చేసి, అడవులకు తరిమివేసి, నేడు సంజయుడిచేత ఊరడింపు మాటలు 
చెప్పిపంపుతారా? ధర్మనందనుడు ఆ మాటలకు మనసులో ఎంతో ఉబ్బిపోగా, సుయోధనుడు తనకై తాను 
మనసొప్పి ఐదుమంది అన్నదమ్ములకు ఐదూళ్ళు ఇస్తాడా? ఇవ్వక దయారహిత బుద్దితో అత డింకా ఇట్టా 
అన్నదమ్ములను బాధిస్తాడు కాబోలు! 


విశేషం: 1. ద్రౌపది తనకు కలిగిన మనస్తాపానికి గల హేతువులను ఒక్కొక్క దానిని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని 
శ్రీకృష్ణుడికి నివేదించుకొనటం (ద్రౌపది ఉపన్యాసశిల్పంలోని మొదటి ముఖ్యాంశం. అందులో ఈ పద్యం మొదటిది. 


2. ఇందులో అయిదూళ్ళడిగిన ధర్మరాజు దైన్యాన్నీ, అవి కూడా ఇవ్వని దుర్యోధనుని దౌష్ట్యాన్నీ పేర్కొంటూ ‘కౌరవుల వలన 
పాండవులకు ఇంకా బాధలు తప్పవు కాబోలు అని తన మనోవేదనను ప్రదర్శించింది. ఇందులో వ్యంగ్యంగా ధర్మజుడి 
అయిదూళ్ళ (ప్రతిపాదనను (ద్రౌపది గర్హిస్తున్నది. కౌరవులకు కాళ్ళిస్తున్నట్టు బాధపడుతున్నది. ఇది మనస్తాపానికి మొదటి 


కారణం. 


3. ఈ పద్యం (ప్రతిపద సార్థకం. 'అంతలు చేసి” అంటే- చెప్పలేనన్ని బాధలు పెట్టి అని భావం. 'పోనడచి' అన్నప్పుడు 
అన్యాయంగా రాజ్యం నుండి వెళ్ళగొట్టిన ఆ కాఠిన్యం వ్యంగ్యం. 'అక్కట!' ఇది జాలిని తెలిపేది కాదు. కౌరవుల నీతిలేని 
తనానికి అబ్బురపాటు వ్యక్తం చేసిన మాట. అంత చేసి, మరల సిగ్గు లేకుండా రాయబారం పంపుతారా? అని భావం. చెప్పి 
వుత్తెంతురె?' రాయబారం పంపుతారా? అని సామాన్యార్థం. కాని, కౌరవులే స్వయంగా వచ్చి క్షమాభిక్ష కోరి రాజ్యభాగం 
ఇవ్వవలసింది ఇవ్వకపోగా, సంజయుడితో కబురంపుతారా? అది ఆహ్వానం కాదు (ప్రచ్చన్నమైన అపకారం. సంజయుడి 
రాయబారం వట్టి కన్నీటి తుడుపు. అతడి మాటలు శుష్కప్రియాలూ, శూన్య హస్తాలు, వాటికి ధర్మరాజు అమాయకుడై 
ఉబ్బితబ్బిబ్బయిపోయి, అయిదూళ్ళ బేరానికి దిగాడు. ఈ వరుసను ఇట్టా చెప్పటం వలన పై సన్నివేశాల కన్నిటినీ ధర్మజుడి 
వర్తనమే కారణమని ధ్వని. దానివలన ముఖ్యంగా (ద్రౌపది హృదయతాపాన్ని పొందిందని భావం. (సంపా.) 


4. ఇందు “ఇట్టై యూజట మదిం (బ్రియమంది యుధిస్టిరుండు ---' అనేది అసమాపకం. తరువాతి తలంపు పైకొనటంచేత 
ఆ వాక్య మంతటితో ఆగింది. సహజమైన మాట వరస పాటించి చూపినాడు తిక్కన. 'సంజయుచేతం జెప్పి పుత్తెంతురె?' 
అనేచోట 'సంజయుచేత' అనే మాటలో ఊతమున్నది. ధర్మరాజును మోమాటపెట్ట గల నేర్చరిని -సంజయుడిని పంపినారే 
అని వారి సమయాభిజ్ఞతకూ, స్వభావ(గ్రహణ కౌశలానికీ, కుటిల ప్రయోగానికీ వింతపాటు. 'ఇట్టెయూణుిట----యుధిష్థిరుండు” 
అనే వాక్యంలో వెక్కసపాటు. అంతలో 'తానంతనె---సుయోధనుం డిచ్చునొక్కొ?' అనిన సందియపాటు. 'అన్నదమ్ములన్‌ 
అనుటలో ఎత్తిపొడుపు. సహజసిద్ధమైన వాక్యరచన! ఈ కంత కృపావిహీనమతి --- అన్నదమ్ములన్‌' అనుటలో ఎత్తిపొడుపు! 
తిక్కన రచనలో ఇటువంటి అసమాపక వాక్యాలు గల పద్యాలు ఉంటాయని, వాటిలో ఇది ఒకటనీ విమర్శకులంటారు. 
'ప్రియమందె' అని ఉంటే అన్వయం సుకరం. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తన మును బడ్డ బన్నములు( దమ్ములపై గల కూర్మి పేర్మి నీ 
జనపతి సై(పకున్నె? యది సక్కన; రాజ్యము పాలులేక తీ 
టున కొడంబాటు గల్గిన నెటుంగమి వెట్టరె? 'చాలరైరి వీ 
రన రొకొ? నానలేమి యని యాడరె లోకమువారు కేశవా? 102 


ప్రతిపదార్థం: కేశవా!= శ్రీకృష్ణా; ఈ జనపతి= ఈ (ప్రభువైన ధర్మజుడు; తన మునుపడ్డ బన్నములున్‌= తా నింతవరకు 
పొందిన పరాభవాలు; తమ్ములపైన్‌+కల= తమ్ముళ్సైన కౌరవుల మీద ఉన్న; కూర్మిపేర్మిన్‌= అనురాగాతిశయంచేత; సైయపక+ 
ఉన్నె?= సహించకుండా ఉంటాడా? (సహిస్తాడని భావం); అది+చక్కన= అట్టా సహించటం మంచిదే; రాజ్యము పాలులేక= 
రాజ్యంలో భాగం లేకుండా; తీణునకున్‌= సంధికి; ఒడంబాటు+కల్లినన్‌= అంగీకారం కుదిరితే; లోకమువారు= (ప్రజలు; 
ఎలుంగమి పెట్టరె?= పాండవులు తెలివిమాలినవారని పల్కరా?; వీరు చాలరు+ఐరి+అనరు+ఒకొ?= వీరు యుద్దం చేయటానికి 
సమర్గులు కారని అనరా?; నానలేమి+అని+ఆడరె?= సిగ్గులేనివారని నిందించకుండ ఉంటారా? 


తాత్సర్యం: కృష్ణా! ప్రభువగు ధర్మజుడు తమ్ములైన దుర్యోధనాదులైన కౌరవులమీద తనకున్న (ప్రీమాతిశయంవలన 
తా నింతవరకు పొందిన అవమాన పరంపరలు సహించిన సహించుగాక! మంచిదే. కాని రాజ్యంలో భాగం 
తీసికొనకుండా వారితో పొత్తుకు అంగీకరిస్తే మాత్రంలోకులు పాండవు లెంత అవివేకులు! ఎంత అసమర్గులు! 
ఎంత సిగ్గులేనివారు! అని నిందించరా? 


విశేషం: 1. ద్రౌపది తన మనోవేదనకు రెండవ కారణం గురించి ఇందులో వ్యంగ్యంగా చెప్పుతున్నది. ఈ పద్యంలో ఒక 
(క్రమాన్వయం ఉన్నది. ధర్మరాజు తాను పడ్డ కష్టాలన్నీ మరచిపోయి తమ్ముళ్ళయిన కౌరవులను (ప్రేమాతిశయంతో మన్నిస్తే 
ఆయనకు బాగానే ఉండవచ్చునుగాని లోకులు మాత్రం పాండవు లెంత అవివేకులు అని నవ్విపోతారు. రాజ్యభాగం (ప్రసక్తి 
లేకుండా సంధి చేసికొంటే ధర్మరాజుకు తృప్తిగానే ఉండవచ్చును కాని లోకులు మాత్రం పాండవుల వంటి అసమర్దులు 
మరెవ్వరూ లేరని ఎగతాళి చేస్తారు. ఈ రెండూ బాంధవ్యానికీ జౌదార్యానికీ ప్రతీకలుగా భావించి ధర్మరాజు మురిసిపోవచ్చును 
కాని లోకులు పాండవులకు సిగ్గులేదని ఏవగించుకొంటారు. కాబట్టి కౌరవులతో సంధి కొరకు చేసే ఎటువంటి ప్రయత్నమైనా 
పాండవులకు నగుబాట్టు కలిగిస్తుందనీ, అటువంటి పనిని చేసి తమ నిందను తామే కొనితెచ్చుకొంటున్నారనీ వారి భార్య 
అయిన (ద్రౌపది మనోవేదన పడుతున్నట్టు చెప్పింది. పగవారితో పొత్తు బంధుత్వం కాదనీ, పరిహాస జనకమనీ (ద్రౌపది 
అభిప్రాయం. (సంపా.) 

2. ఈ జనపతి సై(పకున్నై?' --- ఈ మాటలో ధర్మరాజు దయాగుణాన్ని అసమయ, అస్థానపతితంగా ఎగతాళి చేస్తున్నది 
(ద్రౌపది. 'తమ్ములపైన్‌ - ఇక్కడ తమ్ములంటే పాండవులనే అర్థం అంత సమంజసంగా ఉండదు. పాండవులపై గల 
(ప్రేమాతిశయం చేత ధర్మరాజు సహించకపోతాడా? అనటంకంటె, 'తమ్ములపై' అనేదానికి దుర్యోధనాదులని చెప్పితే (ద్రౌపది 
వ్యంగ్య సహితమైన వాగ్విన్యాసానికి సూచకమవుతుంది. (సంపా.) 


శా. _ పెంపేదన్‌ దమకిట్టి తక్కువలు రూపింపంగ నేలా? విచా 
రింపన్‌ వారిక మేలు సంధి; దము వారిం జూచినం దారు సా 
ధింపం జాలరొ? కాక పోర. దగ మర్దింపం దలంపేని శం 
కింపం బట్టొకొ? వారు బ్రాహ్మణులె యే కీడైన సైరింప(గన్‌? 103 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 363 


ప్రతిపదార్థం: పెంపు+ఏదన్‌= గౌరవం చెడేటట్టు; తమకున్‌= తమకు; ఇట్టి తక్కువలు= ఇంతటి హీనత్వములు; రూపింపంగన్‌+ 
ఏలా?= తామే నిరూపించుకొనటం ఎందుకు?; విచారింపన్‌= తర్కించగా; సంధి= పొత్తు; వారికిన్‌+అ మేలు= కౌరవులకే 
లాభం; తమున్‌ వారిన్‌ చూచినన్‌= తమనూ కౌరవులనూ పోల్చుకొన్నప్పుడు; తారు= కౌంతేయులు; సాధింపన్‌+చాలరొ?= 
కార్యం నెరవేర్చుకొనలేరా?; కాక= అట్టా పని సాధించుకొనలేకపోతే; పోరన్‌= రణంలో; తగన్‌= చక్కగా; మర్దింపన్‌+తలంపు+ఏనిన్‌= 
దండించే ఉద్దేశం ఉంటే; శంకింపన్‌+పట్టు+ఒకో!= సందేహానికి తావున్నదా? ఏ కీడు+ఐనన్‌+సైరింప(గన్‌= ఎట్టి దోషమైనా 
సహించి విడిచిపెట్టటానికి; వారు= ఆ దుర్యోధనాదులు; (బ్రాహ్మణులె?= భూసురులా? 


తాత్సర్యం: గౌరవం చెడిపోయేటట్లు తాము తక్కువవార మని ఏల నిరూపించుకొనవలె? బాగా ఆలోచిస్తే సంధి 
కౌరవులకే లాభం. తా మెంత మాత్రమో, కౌరవు లెంతమాత్రమో పోల్చి చూచుకొంటే కౌంతేయులు కార్యం 
సాధించలేరా? సంధి పొసగనప్పుడు పోరిలో వారిని దండించే తలపు వీరికి ఉంటే గెలవటంలో అనుమానానికి 
అవకాశమే లేదు. ఏ తప్పు చేసినా మన్నించి విడిచిపెట్టటానికి దుర్యోధనాదులు బ్రాహ్మణులా ఏమి? 


విశేషం: 1. (ద్రౌపది తన మనోవేదనకు గల మూడవ కారణం చెప్పుతున్నది. ఈ మనోవేదన ధర్మజుడి మాటల వలన 
ఏర్పడింది. ధర్మరాజు రాజ్యభాగం అర్జించటంలో తనను తాను తక్కువ పరచుకొన్నాడు. అందుకే ఆమె బాధ. కులక్షయం 
కాకుండా సంధి చేసికొనదలిస్తే అది పాండవులకంటె కౌరవులకే ఎక్కువ లాభం. వారందరూ ఎన్ని దుర్మార్గాలు చేసినా 
ప్రాణాలతో బ్రతుకుతారు. బలాబలాలతో పోల్చి చూచుకొంటే వారందరికంటె పాండవులే శ్రేష్టులు కదా! యుద్దంలో ఎవరికి 
అపజయం కలుగుతుందో చెప్పలేమని భయపడి ఎందుకు సంధి చేయాలి?- అని ఆమె మనోవేదన. అసలు ధర్మరాజుకు 
యుద్దం చేసి వారిని శిక్షించాలన్న తలపే మనస్సులో లేదు. ఉంటే ఇన్ని అనుమానాలూ, ఆలోచనలూ ఉంటాయా? అసలు 
సమస్య ధర్మజుడి శాంతికాముకత్వమే. అయితే, ధర్మజుడి శాంతి గుణాన్ని చూచి దుర్యోధనాదులు హర్షిస్తారా? గౌరవిస్తారా? 
అట్లా చేయటానికి వారు (బ్రాహ్మణులు కారు కదా! - అని (ద్రౌపది అధిక్షేపించింది. పాండవులు క్షత్రియుల వలె కాక 
బ్రాహ్మణులవలె వర్తించి తమ గౌరవాన్ని తామే జారవిడుచుకొంటున్నారని (ద్రౌపది మనస్సులో వేదన పడుతున్నది. తమ 
ఉపాయంతో పాండవులు తమకే అపాయం తెచ్చుకొంటున్నారని ఆమె వేదన. 
2. ఆత్మన్యూనతా భావం గల పాండవులకు వారి అతి సమర్థత గుర్తు చేస్తున్నది (ద్రౌపది. “విచారింపన్‌ వారికమేలు సంధి.” 
అనటంలో పాండవుల తెలివి మాలినతనాన్నీ, దూరదృష్టి రాహిత్యాన్నీ ఒక పనివల్ల కలిగే లాభాలాభాలను బేరీజు వేసికొనలేని 
అసమర్థతనూ వెక్కిరిస్తున్నది (ద్రౌపది. తము వారిం జూచినం దారు సాధింపం జాలరొ?' -- పాండవుల ఆత్మ సామర్థ్యజ్ఞతా 
రాహిత్యాన్ని ఈసడిస్తున్నది. 'శంకింపం బట్బికొ?' -- కౌరవ మర్దనమెంత ధర్మబద్దమో నిరూపిస్తున్నది. 'వారు (బ్రాహ్మణులె- 
సైరింపంగనో బ్రాహ్మణుడెంతటి పాపి అయినా “బ్రాహ్మణో నహంతవ్యః, అనే ధర్మసూక్ష్మాన్ని చెప్పి క్షమించటానికి వారు 
(బ్రాహ్మణులు కారు గదా అని అడుగుతున్నది. (ద్రౌపది పాండవులను కౌరవ నాశనానికి పురికొల్సేవిధం ఆమె వాక్సాతుర్యాన్ని, 
హేతుబద్దతనూ నిరూపిస్తున్నది. (సంపా.) 
ఉ. ఓట యొకింత యేనియు సుయోధను చిత్తమునందు లేదు; నీ 

మాటల. బోవునే దురభిమానమ యొక్కుడు పూనుగాక; య 

చోటన సంగరంబు లగు చొప్పులు వుట్టిననైన( బాండవుల్‌ 

పోటున కిచ్చగింతురొకొ! పోదురొ కానల నుండ నచ్యుతా! 104 


ప్రతిపదార్థం: అచ్యుతా!= శ్రీకృష్ణా; ఓట= భయం; ఒకింత+ఏనియున్‌= రవ్వంతైనా; సుయోధను చిత్తమునందున్‌= 
దుర్యోధనుడి మనస్సులో; లేదు= లేదు; నీ మాటలన్‌= నీ హితవచనాలను; పోవునే= అనుసరిస్తాడా?; దురభిమానము+అ= 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెడ్డ అహంకారమునే; ఎక్కుడు పూనున్‌+కాక= మిక్కిలి వహిస్తాడు; ఆ+చోటన్‌+అ= ఆ కురుసభలోనే; సంగరంబులు+అగు 
చొప్పులు= యుద్దం జరిగే సూచనలు; పుట్టినన్‌+ఐనన్‌= సంభవించినప్పటికిన్నీ; పాండవుల్‌= కౌంతేయులు; పోటునకున్‌= 
పోరాటానికి; ఇచ్చగింతురు+ఒకొ!= ఇష్టపడతారంటావా?; కానలన్‌+ఉండన్‌= అడవులలో నివసించటానికి; పోదురొ!= వెళ్ళుదురో 
ఏమో తెలియదు. 


తాత్సర్యం: కృష్ణా! సుయోధనుడి మనసులో భయం ఒకింతైనా లేదు. నీ హితవచనాలను అనుసరిస్తాడా? 
అంతకంతకూ దురహంకారమే ప్రదర్శిస్తాడు. ఆ కురుసభలో యుద్దం జరిగే సూచన లేర్చడితే అప్పటికైనా 
పాండవులు కదనానికి సిద్దపడతారో? వనాలలోనే వసించటానికి వెళ్ళుతారో ఏమో? 


విశేషం: సుయోధనుడు రాజ్యభాగ మీయనని పరుషంగా మాట్లాడి శ్రీకృష్ణుడికి కీడు తలపెట్టినా సభను వీడిరాకుండా ఓర్పుతో 
నిలబడి పాండవుల స(త్రవర్తన సభలోనివారికి తెలిపేటట్టు మాట్లాడి రమ్మని ధర్మజు డంటున్నాడు. ఆమాటలు ఆమెకు బాధ 
కలిగించాయి. దుర్యోధనుడికి “ఓటి లేదట! లజ్జ, సిగ్గు భయం, మొగమోటం, జంకు, గొంకు, భయం, భక్తి అనే భావాలు 
ఈ మాటలో స్ఫురిస్తాయి. వాటికి సంబంధించిన కొద్దిపాటి సంస్కారం కూడా లేని కరడు కట్టిన దురహంకారి దుర్యోధనుడు. 
అతడు మంచి మాటలతో వింటాడా? మరీ కొండెక్కి కూర్చుంటాడు. అతడు పాండవులు పనికిరానివారని భావించి 
యుద్దానికి కాలుదువ్వుతాడు. అప్పుడైనా పాండవులు పౌరుషంతో యుద్దానికి సిద్దమవుతారా? లేదా, వంశనాశనమవుతుంది 
యుద్దం వద్దని మేము ముందే అన్నాము కదా అని మాట నిలబెట్టుకొనటానికి అడవులకు పోతారా? - అని ద్రౌపది 
మనోవేదనతో (ప్రశ్నించింది. అలనాటి కురుసభలో (ప్రదర్శించిన మనః (ప్రవృత్తినే ఇప్పుడు కూడా (ప్రదర్శించి ధర్మరాజు 
రాజ్యావకాశాన్ని చేజేతులా జారవిడచుకొని మరల శాంతికై అడవులకు పోతాడేమోనని ఆమె వేదన! దీనితో ధర్మరాజు 
ప్రవర్తనయే ఆమె వేదనకు హేతువని తేలింది. (సంపా.) 


ఉ. ఏనిటులంటి నా వలవ; దింకను నీవును రాజు. దమ్ములుం 

గా నుచితంబు చూచి మన కార్యము మీసుజనత్వముం జెడం 

గా నొకభంగి సేయక తగం గురువర్గము తోడి సంధి మీ 

కైన తెటింగునన్‌ వలచినట్టుల చేయుడు నేర్పు లేర్వడన్‌. 105 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఇటులు+అంటిన్‌+నాన్‌+వలవదు= నేనిట్టా మాట్లాడానని అనుకొనవద్దు; ఇంకను= మరియు; 
నీవును; రాజున్‌= ధర్మజుడూ; తమ్ములున్‌+కాన్‌= తమ్ములునూ కూడి; ఉచితంబు చూచి= తగిన పద్దతిని పరికించి; మన 
కార్యమున్‌= మన పనియు; మీ సుజనత్వమున్‌= మీ మంచితనమును; చెడంగాన్‌= చెడిపోయేటట్టు; ఒక భంగి+చేయక= 
ఏదో విధంగా సరిపెట్టుకొనక; తగన్‌= యుక్తంగా; కురువర్గముతోడి సంధి= కౌరవులతో పొత్తు; మీకున్‌+ఐన తెజంగునన్‌= 
మీకు శక్యమైన రీతిలో; వలచినట్టులు+అ= మీకిష్టమైన పద్దతిలో; నేర్పులు+ఏర్పడన్‌= మీ చాతుర్యాలు వెల్లడి అయ్యేటట్టు; 
చేయు(డు= చేయవలసింది. 


తాత్సర్యం: అన్నా! నే నిట్లన్నానని వేరుగా తలంచవద్దు. ఇంకా నీవూ, ధర్మజుడూ, అతని తమ్ముళ్ళ కలసి, 
ఏది యుక్తమో పరికించి, మన పనీ, మీ మంచితనమూ చెడేటట్టు ఏదో ఒక విధంగా కాకుండా ఒప్పిదంగా 
ఉండేటట్టు, శక్యమైనంతలో మీకిష్టమైనట్టు. మీ నేర్పు తేటపడేటట్టుగా కౌరవులతో పొత్తు కుదుర్చుకొనండి. 


విశేషం: ఇవి ద్రౌపది యొక్క గూఢామర్లోక్రులు. విపరీతవ్యంగ్యోక్తులు. మగవారు తన గోడు పట్టించుకొనకుండా తమకు 
తోచిన పనులు నిరంకుశంగా చేసికొంటూ పోతూంటే, తన మాట సాగదని తెలిసి కూడా, వ్యంగ్యోక్తులతో మెత్తని నిష్టురాలాడే 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 365 


అభిమానవతి పలికే కాకూక్తు లివి. (ద్రౌపది అనే మాటలకు అర్థాలు విపరీతంగా ఉంటాయి. అట్లా ఉండేటట్టు మాట్లాడటమే 
కాకువు. 


1 నేనిట్లా అంటున్నానని మీరేమీ అనుకొనవద్దు- అంటే ధర్మరాజు చేస్తున్న సంధి యత్నాన్ని కాదన్న దానికి తప్పుపట్టబోకండి, 
నిరసించబోకండి. కాని, మాటలలోని వాస్తవాన్ని, నా మనసులోని బాధను గమనించండి. నా మాటలు నా మనసుకు తేటలు. 
వాటిని పట్టించుకొనటం కనీస కర్తవ్యం - అని భావం. 


2. ఇంకను- మరింకొకమాట. ఇది నా సొంత గోడని అనుకొంటారేమో. అయినా నేను అనుకొంటున్న విషయాన్ని మీకు 
తెలుపుతున్నాను వినండి. 


3. కృష్ణా! ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం నీవూ, పాండవులూ కలిసి రాజనీతికి ఉచితంగా చేస్తున్న కార్యం. కాదనటానికి 
నేనెవరిని? ఏమైనా, మీరు చేసే కార్యంలో మీ మంచితనంతో అందరూ మెచ్చుకొనే పద్దతినే అవలంబిస్తారు కాని, నేను 
పడ్డపాట్టు మీకు జ్ఞాపకముండవు. అయినా, మీమీ ప్రయోజనాలు చెడకుండా కౌరవులతో సంధిని మీ నేర్పరితనం వాసికెక్కేటట్టు, 
మీకు కావలసినట్టు చేసి కొనటమేగా నేను కోరేది? - అని (ద్రౌపది నిష్ణురంగా మాట్లాడింది. ఈ సంధి ప్రయత్నం వలన 
పాండవులు మంచివారనిపించుకొంటారేమో కాని, నేను మాత్రం వారు మంచిపని చేస్తున్నారని అనలేను. నే ననకపోయినంత 
మా(త్రాన ఎవరికి కావాలి? - అని ఎత్తిపొడుపు మాటలంటూ తన అభిప్రాయానికి కూడా తగినంత విలువ ఇవ్వటం కనీస 
కర్తవ్యమనీ, అది ఇంతవరకు పాండవుల మనసులలోకే రాలేదనీ, ఆత్మీయుడైన శ్రీకృష్ణుడితో మనవి చేసికొంటున్నది (ద్రౌపది. 
గూఢాధిక్షేపోక్తులతో గూఢాభిమానాన్ని ప్రదర్శించిన గొప్ప పద్యం ఇది. ఇంతవరకు ధర్మజుడి సంధి యత్నాన్ని నిరసించింది. 
ఇకపై తన మనస్తాపాన్ని పరిగణనంలోకి తీసికొనని పరిస్థితికి పరితాపాన్ని వ్యక్తం చేస్తున్నది. 


4. ద్రౌపది తన ఒక్కతెపైనా పూర్తి బాధ్యతను పెట్టుకొనటంలేదు. ఏదయినా జరగకూడనిది జరిగితే, నింద తన ఒక్కతె 
మీదనే పడుతుంది. (ద్రౌపది గడుసరి మాటనేర్సూ, వ్యవహారజ్ఞానమూ అద్భుతాలు. తమ కార్యమూ చెడకూడదు. వారి 
మంచితనమూ, పౌరుషమూ చెడకుండా సంధికార్యాన్ని నిర్వహించాలట! తాను కర్తవ్యబోధ చేస్తూనే, మీకు నచ్చినట్టు, నేర్పుతో 
చక్కబెట్టండి అంటోంది. ఆమె వాజ్ళెపుణ్యం ప్రశంసనీయం. 


వ. అని మటియు నిట్లనియె. 106 
తాత్సర్యం: అని ఇంకా (ద్రౌపది ఇట్లా మాట్లాడింది : 


ఉ. ఆటిడి( బోకయున్‌ ఫలము నందుటయుం గని పల్మనేరమిన్‌ 
మాటిట నోరి దాననయి మాటలు చిత్తమునందు నిల్బ కే 
గాటులు ప్రేలెదన్‌; వినుడు; కర్ణము నెగ్గును గాన నల్మమై, 
వీటిండి యైన మానిసికి వెండి వివేకము గల్లనేర్షునే? 107 


ప్రతిపదార్థం: ఆజడిన్‌+పోకయున్‌= నిందలపాలగుటయు; ఫలమున్‌+అందుటయున్‌= ప్రయోజనం సిద్దించటమూ; కని= 
చూచికూడా; పల్కన్‌+నేరమిన్‌= (భర్తలు) మాటాడకపోవటం చేత; మాజటనోరిదానన్‌+అయి= ఆడినమాటనే ఆడెడి దాననయి; 
చిత్తము నందున్‌= మనస్సులో; మాటలు నిల్పక= మాటలు దాచుకొనక; ఏన్‌= నేను; కాజులు ట్రేలెదన్‌= ఏమిటో 
వదరుతున్నాను; వినుండు= నా మాట లాలకించండి; అల్కమైన్‌= కోపంచేత; కర్ణమున్‌+ఎగ్గున్‌, కానన్‌= చేయవలసిన దానిని, 
హానిని తెలియలేను; వీజిండి+ఐన+మానిసికిన్‌= వెర్రిపట్టిన మనిషికి; వెండి= మరల; వివేకము= యుక్తా యుక్తపరిజ్ఞానం; 
కల్లన్‌+నేర్చునే?= సమకూడగలదా? 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నేను అల్లరి పాలవటమూ, తత్సల మనుభవించటమూ చూచి కూడా 'పల్కనేరమి'కి కర్త నేను అనటం 
కంటె, పాండవులనటమే మేలు. నా భర్తలు మాటాడక పోవటంచేత, ఆడినమాటనే మళ్ళీ మళ్ళీ ఆడే దాననయి, 
మాటలను మనస్సులోనే నిల్పలేక, నేను ఏదో నోటికి వచ్చినట్టు మాటాడుతున్నాను. వినండి. కోపోద్రేకం చేత ఏది 
కార్యమో, ఏది అకార్యమో తెలియకున్నాను. అవివేకి అయిన మానిసికి మళ్ళీ వివేకం కలుగుతుందా? (ఈ మాటలు 
మూలంలో లేవు.) 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 1. తన బాధను గాని, మాటనుగాని పట్టించుకొనని ధర్మజుడి వైఖరిమీద (ద్రౌపది 
వ్యంగ్యమైన వాజ్మయా(స్తాలు ప్రయోగిస్తున్నది. అన్నీ విపరీత వ్యంగ్యార్థక కాకువులు. 
2. కార్యాకార్య వివేకుడై ధర్మరాజు ఆచితూచి మాట్లాడుతాడు. ఆమాట బైటికి అనకుండా 'నాకు మంచీ చెడులూ తెలిసికొని 
మాట్లాడటం చేతకా'దని (ద్రౌపది అంటుంది. అంటే. ఆమెకు చేతకాదని కాదు, చేతకాదని ధర్మరాజాదులు అనుకొంటారు 
కాబట్టి, తన మాటలు పట్టించుకొనరు కాబట్టి ఆ మాట అన్నది. పైకి వినయంగానూ లోన వేదనగానూ వినపడుతుం దీ 
వాక్యం. 
3. మాట దాచుకోలేక పైకి బడబడ మాట్లాడే మనిషట (ద్రౌపది! ఇది ధర్మరాజు (ప్రవృత్తికి సాక్షాత్‌ విరుద్దం. అదే అందులోని 
అధిక్షేపం. ధర్మజుడు బైటపడడు, [ద్రౌపది బైటపడుతుంది. ఆమె చెడ్డదనిపించుకొంటుంది. అసలు మౌనంగా చేసేది ధర్మరాజే 
అని ఆమె ఆక్షేపం. 
4. ఇటువంటి దాననైనా నామాట కాస్త వినండి-అని నిష్టురమాడింది. నామాట త్రోసివేయదగింది కాదని మందలింపు అందులో 
ధ్వని. 
5. నాకు మంచి చెడ్డలు తెలియవు అనటం కూడా గడుసరిదనమే. మంచిచెడ్డలనేవి పురుష ప్రమాణంతో నిర్ణయించేవి కావనీ, 
అవమానాల పాలైన తనను దృష్టిలో ఉంచుకొని నిశ్చయించండనీ [ద్రౌపది మనవి చేసింది. 
6. ‘కోపంతో వెర్రిదాన్ని అయిపోయిన నావంటి మనసున్న దానికి వివేకం ఉంటుందా?” అని అర్జాంతరన్యాసాలంకారం వలె 
మాట్లాడింది. ఆమె మాటలు అరణ్య రోదనలుగా మారటానికి గల కారణం ఆమె మనసులోని మాటను మన్నించకపోవటమే 
అని తన మనోవేదనను వ్యక్తం చేసింది. 
7. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ' అని కదా న్యాయం. సంధి విషయంలో పాండవ పత్ని అయిన ద్రౌపది యొక్క సలహా 
అడగలేదని అభిమానంతో అన్నమాట ఇది! ధర్మజుడి నిర్ణయమే అందరి నిర్ణయమన్న నిరంకుశ వైఖరిని ఆమె ఆత్మన్యూనతాభావ 
ద్యోతకమైన వ్యంగ్యాధిక్షేపోక్తులతో నిందించటం ఇందులోని సంభాషణ శిల్పం. (సంపా. 
8. మూలం: పునరుక్తంచ వక్ష్యామి విశ్రమృేణ జనార్హన- కాతు సీమన్తినీ మాదృక్‌ వృథివ్యా మస్తి కేశవ- “మాజట నోరి 
దాననయి ----- 
చ. వరమున బుట్టితిన్‌, భరత వంశము. జొచ్చితి, నందు బాండుభూ 

వరునకు. గోడలైతి, జనవంద్యుల. బొందితి, నీతి విక్రమ 

స్థిరులగు పుత్తులం బడసితిన్‌, సహజన్ముల ప్రాపు గాంచితిన్‌ 
రసిజనాభ! యిన్నిటం బ్రశస్తికి నెక్కినదాన నెంతయున్‌. 108 


2 


ప్రతిపదార్థం: వరమునన్‌+పుట్టితిన్‌= దేవతా వరప్రసాదాన జన్మించాను; భరత వంశమున్‌+చొచ్చితిన్‌= భరతుడు మూల 
పురుషుడుగా గల కురు వంశమునందు మెట్టాను; అందున్‌= (ప్రసిద్దమైన ఆ కురువంశంలో కూడ; పాండు భూవరునకున్‌= 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 367 


పాండు మహారాజునకు; కోడలు+ఐతిన్‌= కోడలనైనాను; జనవంద్యులన్‌= (ప్రజలచేత నమస్కరించదగినవారిని; పొందితిన్‌= 
పతులుగా పడశాను. నీతి విక్రమస్థిరులు+అగు= రాజనీతిలో, పరాక్రమంలోనూ చలించనివారైన; పుత్రులన్‌+పడని తిన్‌= 
కొడుకులను కన్నాను; సహజన్ముల (ప్రాపు+కాంచితిన్‌= సోదరుల యొక్క అండగలదాననైనాను; సరసిజనాభ!= (కమలము 
నాభియందుగల) శ్రీకృష్ణా!; ఇన్నిటన్‌= ఇన్ని విధాల; ఎంతయున్‌= మిక్కిలి; (ప్రశస్తికిన్‌+ఎక్కినదానన్‌= (ప్రఖ్యాతి పొందాను. 


తాత్సర్యం: కృష్ణా! నేను దేవతావర (ప్రసాదం వలన జన్మించాను. భరతవంశం మెట్టాను. భరతకుల ప్రసిద్దుడైన 
పాండు మహారాజుకు కోడలినైనాను. జనులచేత నమస్కరించదగిన భర్తలను పొందాను. రాజనీతి లోనూ, శౌర్యంలోనూ 
చలించని ఉత్తమ పుత్రులను కన్నాను. తోబుట్టువుల తోడు నాకున్నది. ఇన్ని విధాల నేను ప్రఖ్యాతి గడించాను. 


విశేషం: 1. ధర్మరాజు ద్రౌపది చింతను పరిగణనంలోనికి తీసికొనటం లేదని (ద్రౌపది మనోవేదన. దానిని మరింత మండించే 
లక్షణం ఆమె అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ లెక్కించక పోవటం. అందుకని ఇంత అవజ్ఞకు గురి అయిన తనను గురించి తానే 
చెప్పుకొంటున్నది. ఇది అహంకారంతో చెప్పుకొనేది కాదు. తనంతట తానే చెప్పుకొని ఎదుటివారి మన్ననల కొరకై పాటుపడవలసిన 
దైన్యాన్ని ఎత్తిచూపి, ఎదుటివారిని ఎత్తిపొడవటానికి వాజ్మయాస్త్రంగా ప్రయోగించటానికి అన్నది. అప్పటి రాజనీతిలో తన 
మనోభావానికి కూడా తగినంత గౌరవస్థానం ఇవ్వాలని ఒత్తిడి తేవటానికి ఈ పద్యం అన్నది. ఇది మానోక్తికి మధురోదాహరణం. 
2. ఉత్తమ ఇల్లాలికి గౌరవ (ప్రమాణాలు ఆరు. (1) పుట్టుక (పుట్టింటి) గౌరవం, (2) మెట్టినింటి గౌరవం. (3) అత్తామామల 
గౌరవం (4) భర్త గౌరవం, (5) సంతాన గౌరవం, (6) పుట్టింటి సహకార గారవం. ఈ షడ్డారవాలు పరిపూర్ణంగా గలది 
ద్రౌపది అని వరుసగా పేర్కొన్నది. 

3. (ద్రౌపది వాక్కులలో అహంకారం కంటె అభిమానం అధికంగా ధ్వనిస్తున్నది. (సంపా.) 

4. పైపెచ్చు ఆమె అయోనిజ. ద్రుపద మహారాజు తపఃఫలం. వరమున పుట్టిన పుణ్యవతి. అట్టి సహధర్మచారిణి అభిప్రాయాన్ని, 
సలహాలను అవజ్ఞ చేయటం అసమంజసం. పాండవులు ఆ పొరపాటు చేశారని ఈ పద్యంలో చెప్పింది. శ్రీకృష్ణుణ్లికూడా 
అటువంటి పొరపాటు చేయవద్దని తరువాత పద్యంలో హెచ్చరించబోతున్నది. 


5. దీనికి మూలము. 

సుతా ద్రుపదరాజన్య వేదిమధ్యాత్‌ సముత్ధితా, 

ధృష్టద్యున్నుస్య భగినీ తన కృష్ణ ప్రియా సఖీ ॥ 

ఆజలాఢ కులం ప్రాప్తా స్నుషా సాణ్లోర్మహాత్మనః, 

మహిషీ పాల్టు పుత్రాణాం పళ్ళేంద్ర సమవర్భసామ్‌ ॥ 

నుతా మే పళ్చభి ర్వీరైః పజ జాతా మహారథాః 

అభిమన్యు ర్యథా కృష్ణ తథా తే తన ధర్మతః, ॥ (సం. 3-80- 21, 22, 23) 
వ. అట్టుంగాక. 109 
తాత్సర్యం: అంతమాత్రమే కాకుండా. 


ఉ. నీవు సుభద్రకంటెం గడు నెయ్యము గారవముం దలిర్ప సం 
భావన సేయు; దిట్టి నను బంకజనాభ! యొకండు రాజసూ 
యావభ్యృథంబు నందు శుచియై పెనుపొందిన వేణి వట్టి యీ 
యేవురు6 జూడంగా సభకు నీడ్టె4 గులాంగన ని ట్లొనర్తురే? 110 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పంకజనాభ!= పద్మము నాభియందు కలవాడా, శ్రీకృష్ణా! నీవు సుభద్రకంటెన్‌= నీ చెల్లెలైన సుభద్ర కంటెను; 
కడున్‌= మిక్కిలి; నెయ్యమున్‌= స్నేహమూ; గారవమున్‌= గౌరవమూ; తలిర్చన్‌= అతిశయించగా; సంభావన చేయుదు(వు)= 
నన్ను ఆదరిస్తావు; ఇట్టి ననున్‌= నీ మన్ననకు పాత్రురాలనైన నన్ను; ఒకండు= నోటితో ఉచ్చరించరానివాడైన దుశ్చాసనుడు; 
రాజసూయ+అవభృథంబునందున్‌= రాజసూయ యాగదీక్షానంతరం చేసే మంగళ స్నానంచే; శుచి+ఐ= పవిత్రమై; పెనుపు+ 
ఒందిన= మహిమ గాంచిన; వేణిన్‌+పట్టి= నా జడను పట్టుకొని; ఈ ఏవురు+చూడంగాన్‌= ఈ భర్త లైదుగురూ చూస్తూ 
ఉండగా; సభకున్‌+ఈడ్సెన్‌= సభలోని కీడ్చి తెచ్చాడు; కుల+అంగనన్‌= ఇల్లాలిని; ఇట్టు+ఒనర్హురే?= ఇంతటి అవమానానికి 
గురిచేస్తారా? 


తాత్పర్యం: పద్మనాభా! నీవు నన్ను నీ చెల్లెలు సుభద్రకంటె మిక్కిలి స్నేహ గౌరవాలతో ఆదరిస్తావు. ఇట్లాంటి 
నన్ను రాజసూయ యజ్ఞదీక్షానంతరం కావించిన మంగళ స్నానంతో పావనమై, మహిమ గాంచిన నా జడ పట్టుకొని 
ఒకానొకడు నా పతులైదుగురూ చూస్తుండగా కొలువులోనికి ఈడ్చి తెచ్చాడు. ఇల్లాలిని ఇట్లా పరాభవిస్తారా? నీవే 
చెప్పుము. 


విశేషం: 1. శ్రీకృష్ణుడితో ఆత్మీయత ఉట్టిపడేటట్టు [ద్రౌపది పలికిన గొప్పపద్య మిది. రసధ్వని రమణీయం. (ప్రతిపదసార్థక 
రచన. 

2. శ్రీకృష్ణుడు సుభద్రకంటె ప్రేమగా, ఆదరంగా (ద్రౌపదిని చూచేవాడట. అది నిజం. సుభద్ర స్వంత చెల్లెలు. ఆమె 
యోగక్షేమాలన్నీ శ్రీకృష్ణుడే చూచాడు. రహస్యంగా అర్జునుడికిచ్చి వివాహం కూడా చేశాడు. అయినా, ఆయనకు ద్రాపదంటే 
అంతకంటె (పేమ. కురుసభలో ఆమెను అవమానం నుండి రక్షించాడు. ఆమెను కనురెప్పవలె కాపాడుతూ ఆమెను 
గారవంగా మర్యాదలిచ్చి మన్నిస్తాడు. పాండవులకంటె శ్రీకృష్ణుడికి ఆమెయందు ఆదరణం అధికం. పాండవు లామె 
కష్టనిష్ణరాలను పట్టించుకొనరు కాని, శ్రీకృష్ణుడు వాళ్ళవలె ఉండడు, ఉండకూడదు అని ఆమె అభిమతం. శ్రీకృష్ణుడికి 
అభిమాన పా(త్రురాలు కావటం ఆ తరంలో గొప్ప అదృష్టం. గొప్ప యోగ్యత. అందుకే 'పంజకనాభ! అట్టి నన్ను' అని 
అనగలిగింది సార్థకంగా, సాభిమానంగా, చనువుగా. 


3. అట్టి ఆమెను ఒకడు జుట్టుపట్టి సభకు లాగికొని తెచ్చాడని అన్నది. ఒకడు అనే మాటకు అల్పుడు, ఏకాకి పేరుచ్చరించరాని 
పాపి - అనే అర్థాలు ఈ (ప్రకరణంలో సరిపోతాయి. (్రేష్టుడనే అర్థం ఉన్నా ఇక్కడ అది పొసగదు. ఆ ఒకడు దుళ్ళాసనుడు. 


4. ఒక అల్పుడు - మహాపరాక్రమవంతులైన “ఈ యేవురు' (అని పాండవులవైపు చూపించి అనే అభినయాత్మక వాచకం) 
ఏమీ చేయలేక కళ్ళప్పగించి చూస్తూ ఉండగా, ఆమె కేశపాశాన్ని పట్టి లాగాడట! ఆ కేశపాశం సామాన్యమైనదా! రాజసూయయాగం 
చేసి, పరిసమాప్తిలో పవిత్రమైన అవభృథ స్నానం చేయడం చేత పవిత్రమైనది. సమ్రాజ్ఞి అర్హత పొందిన ఆ కేశం ఆమె 
సుమంగళీత్యానికి చిహ్నం. దాన్ని కించపరిచేటట్టు దుశ్శాసనుడు లాగాడని జ్ఞాపకం చేసింది. ఆ చేష్ట వెనుక ఉన్న కౌరవుల 
క్రౌర్యం తలపోసింది. పాండవుల నిస్సహాయ స్థితికి నిట్టూర్చింది. కృష్ణుడి దయకు ధ్వనిమయంగా కృతజ్ఞత చెప్పింది. “ఇల్లాలిని 
ఇట్లా చేస్తారా?” అని (ప్రశ్నించింది. “ఇట్టు' అనే మాట చాలా విలువైనది. కౌరవులు పరుల ఇల్లాలిని ఇట్లా అవమానిస్తారా? 
అని, పాండవులు తమ ఇల్లాలిని అట్టా అగచాట్ల పాలుపడనిస్తారా? అని ఉభయులను మందలించింది. అసలు ఇల్హాళ్ళను 
ఇటువంటి అవమానాల పాలు చేసే వారితో పాలు పంచుకోబోతారా? అని అందరినీ (ప్రశ్నించింది. దాని సమాధానం కొరకు 
శ్రీకృష్ణుడివైపే చూచింది. ఇది మానసిక వేదనను పతాక స్మానాన్ని చేర్చే (ప్రశ. 


5. సంధి వద్దని నేరుగా చెప్పక, (ద్రౌపది ఈ విధంగా మాటాడటం వలన సంధిగాక యుద్దమే అవశ్యం జరగాలని ఆమె 
అభిప్రాయంగా శ్రీకృష్ణుడు గ్రహించగలడు. 'నీ చెల్లెలు సుభద్రకే ఇటువంటి అవమానం జరిగితే నీవు ఊరుకొంటావా? మరి 
నీవు నన్ను అంతకంటె మిన్నగా ఆదరిస్తావు కదా! నా విషయంలో ఉపేక్షించవచ్చా?” అని ఆమె హృదయం. (సంపా.) 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 369 


ఉ. ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననుం గొనివచ్చి నొంచు దు 
శ్యాసను( జూచుచుం బతు లసంభ్రములై తగుచేష్ట లేక నా 
యాసలు మాని చిత్రముల యాక్ళతి నున్న యెడన్‌ ముకుంద! వి 
శ్వాసముతోడ నిన్‌ గొలువ వచ్చె మనం; బదియుం దలంపవే. 111 


ప్రతిపదార్థం: ముకుంద!= కృష్ణా; ఆ సభకున్‌= ఆ కురుసభలోనికి; ఏకవస్త్ర+అగునట్టి ననున్‌= రజస్వలనైన నన్ను; కొని 
వచ్చి= ఈడ్చి తెచ్చి; నొంచు= బాధిస్తున్న; దుళ్ళాసనున్‌+చూచుచున్‌= దుస్ససేనుడి దుండగం చూస్తూ; పతులు= నా భర్తలు; 
అసం(భ్రములు+ఐ= తొట్రుపాటు చెందనివారై; తగుచేష్ట లేక= తగిన చర్య గైకొనక; నా+ఆసలు మాని= నాపై తమ ఆశలు 
వదలుకొని; చిత్రముల+ఆకృతిన్‌= బొమ్మల ఆకారంతో - నిశ్చేష్టులై; ఉన్న+ఎడన్‌= ఉన్నట్టి సమయంలో; విశ్వాసము తోడన్‌= 
నమ్మికతో; మనంబు= నా హృదయం; నిన్‌+కొలువన్‌+వచ్చెన్‌= నిన్ను సేవించటానికి వచ్చింది; అదియున్‌+తలంపవే= ఆ 
విషయాన్ని కూడా స్మరించుము. 


తాత్సర్యం: ముకుందా! ఆ నాడు కురుసభకు ఒంటి చీరతో ఉన్న (బైటచేరి ఉన్న) నన్ను బలాత్కారంగా లాగితెచ్చి 
దుశ్శాసనుడు బాధిస్తుంటే నా భర్తలు దిగ్భ్రాంతి పొంది ఏమీ చెయ్యలేక నా మీది ఆశలు వదలుకొని చిత్రాలవలె 
కదలక మెదలక ఉండగా నమ్మికతో నా మనస్సు నిన్ను భబించటానికి పూనుకొన్నది. ఆ విషయాన్ని నీవు సంధి 
కుదిర్చేవేళ జ్ఞప్తికి తెచ్చుకొ! 


విశేషం: 1. సభానీతి లేక రాజనీతిని గురించి పై పద్యంలో మాట్లాడి, కుటుంబ నీతికి వెలియెన రాజనీతిని గురించి ఇక్కడ 
పేర్కొంటున్నది (ద్రౌపది. ఏకవస్త్ర (ముట్టయిన) అయిన స్త్రీని పురుషుడు తాకరాదు. ఆమెను బాధపెట్టరాదు. ఇది కుటుంబ 
నీతి, గృహనీతి. దీనిని రాజనీతితో ధ్వంసం చేయటం అవినీతి. దుళ్ళాసనాదులు చేసిన అవినీతి దండార్హం. అయినా, దానిని 
పాండవులు చూస్తూ, ఎటువంటి ప్రతిస్పందన లేకుండా, ఆశలు వదలుకొని, బొమ్మలవలె కూర్చున్నారు. చక్కని నాటకీయ 
సన్నివేశ స్మృతి. అట్టి దయనీయ సమయంలో విశ్యాసంతో తలచినంతమాత్రంలోనే శ్రీకృష్ణుడు ఆమెను కాపాడాడు. దానిని 


గుర్తుంచుకొనమంటున్నది (ద్రౌపది. 


2. 110వ పద్యంలో శ్రీకృష్ణుడికి తనపై నిజసోదర నిర్విశేషమైన ఆదరం ఉందని చెప్పి, యిప్పుడు ఈ పద్యంలో తనకు 
శ్రీకృష్ణుడిపై ఎంత విశ్వాసమో చెప్పుతోంది ద్రౌపది. ఆ సమయంలో నిజ భర్తలకు తన యెడగల ఉపేక్షాభావం చేత, ఆమె 
నిస్సహాయత ఎవరికైనా జాలి కలిగిస్తుంది. 'అదియుం దలంపనే' - సంధి కుదిర్చేటప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని 
ప్రయత్నిస్తే, అది ఎట్లాగూ కుదిరేది కాదు. శ్రీకృష్ణుడికే సంధి కుదర్భటం ఇష్టంకాదు. అది అతని పూర్వపు మాటలలో 
తెల్లమైంది. ఇప్పుడు (ద్రౌపదికి కూడా సంధి ఇష్టం కాదని స్పష్టమౌతున్నది. 

3. ఇందులో చక్కని ధ్వని ఉన్నది. “ప్రస్తుత సంధి ప్రయత్నంలో కూడా- కౌరవుల చేత అవమానించబడిన నేను పరోక్షంగా- 
అదే స్థితిలో నేటికీ ఉన్నాను. సంధి చేయటం నన్ను నిండుకొలువులో అవమానించడం వంటిదే” అని ధ్వని. ఆనాడు మిన్నక 
కూర్చున్నారు పాండవులు. ఈ రోజు కూడా తనను పట్టించుకొనక, తనను అవమానం నుండి రక్షించక, తమ మంచితనం 
కొరకు దుర్మార్గులతో స్నేహం చేయబోతున్నారు. వారితో కలిసి బ్రతకాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితులలో ద్రౌపది ఆనాటి 
వలెనే శ్రీకృష్ణుడితో తన మొర చెప్పుకొంటున్నది. ఆనాడు శ్రీకృష్ణుడు ఆమెను ఎట్టా ఆదుకొన్నాడో, అట్లాగే ఇప్పుడూ అట్టి 
(ప్రేమతో ఆదుకొనవలెనని ప్రార్థిస్తున్నది. ఆనాటి సభకూ ఈనాటి సభకూ చక్కని సామ్యాన్ని ధ్వనింపచేసిన (ద్రౌపది వాక్కులు 
ఆలోచనామృతాలు. 


4. అర్థవ్యక్తి అనే శబ్బార్థగుణ స్వభావాలు ఈ పద్యంలో హృద్యంగా రాణిస్తున్నాయి. (సంపా.) 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  అరయమి. జేసి కోడ లన కప్పుడు దాసిగం జేసి; నమ్మహా 
పురుషుని పాలికిం బతులు వోవ(గ వీరలతోన యేను జె 
చఛ్రైరం జని కోటరంబు దగ జేయుదునో? యటుంగాక పాడిమై 
వరవుడ మోపి చేయుదునొ వారికి మాధవ! నిశ్చయింపుమా! 112 


ప్రతిపదార్థం: మాధవ!= లక్ష్మీవల్లభా!; అరయమిన్‌+చేసి= ముందు వెనకలు విచారించక; కోడలు+అనక= కోడలు అని కూడా 
భావించక; దాసిగన్‌+చేసెన్‌= నన్ను ఊడిగపుదానిగ చేశాడు; ఆ+మహాపురుషుని పాలికిన్‌= ఆ దొడ్డ మనిషి ధృతరాష్ట్ర 
మహారాజు కడకు; పతులు పోవంగన్‌= నా భర్తలు వెళ్ళగా; వీరలతోన్‌+అ= వీరి వెంటనే; ఏను= నేను; చెచ్చెరన్‌+చని= 
శీఘ్రముగా పోయి; వారికిన్‌= ఆ పెద్దలకు; కోటరంబు= కోడరికము; తగన్‌+చేయుదునో= చక్కగా చేయవలెనో; అటు(గాక= 
అలా కాకుండా; పాడిమైన్‌= న్యాయముతో; వరవుడము= దాస్యము; ఓపి= సహించి; చేయుదునొ= చేయవలెనో; నిశ్చయింపుమా= 
నీవే నిర్లయించవలసినది. 


తాత్సర్యం: అన్నా! ముందు వెనుకలు ఆలోచించక కోడలని కూడా భావించక అప్పుడు నన్ను దాసిని గావించిన 
ఆ పెద్దమనిషి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు నా భర్తలు వెళ్ళగా, వారి వెంట నేను కూడా వెళ్ళి ఆ పెద్దలకు 
కోడరికము చేయాలో లేక న్యాయ॥ప్రకారం వారికి దాస్యమే చేయాలో నీవే నిర్ణయించి చెప్పుము.” 


విశేషం: 1. ఈ పద్యం ఒక కీలకాంశం. [ద్రౌపది సమయోచిత ప్రతిభకు మచ్చుతునక. సభాపర్వంలో 'మున్ను తన్నోడి ఆపైన 
నన్నోడెనా? నన్ను మున్నోడి విభుడు ఆమీద తన్నోడెనా?' అని అడిగిన చిక్కుముడి (ప్రశవంటిది. 


2. హస్తినాపురంలో జరిగిన మాయా ద్యూతంలో ధర్మజాదులు ఓడి దాసులయ్యారు. (ద్రౌపదిని దాసిగా భావించి కౌరవులు 
అవమానించారు. దానిని ధృతరాష్ట్రుడు గమనిస్తూనే కిమ్మనకున్నాడు. ఆపైన రాజ్యాన్నిచ్చాడు. పాండవులు (ప్రభువులైనారు. 
ద్రౌపది రాణి అయింది. ఆపైన పునర్జ్యూతంలో ఓడి అరణ్యాజ్ఞాతవాసాల పాలయ్యారు. ఆ పరిస్థితులకూ ధృతరా(ష్టుడు 
సాక్షిగా నిలిచాడు. “ఒకవేళ ఇప్పుడు హస్తినాపురికి పోతే పాండవుల స్థితి ఏమిటి? రాజ్యాన్ని వదలిపోయిన పాండవులకు 
రాజ్యమున్నట్లా? లేనట్లా? దుర్యోధన ధృతర్నాష్టులు ఇస్తేనే ఉన్నట్లా? ఇవ్వకపోతే లేనట్లా? ఒకవేళ రాజ్యభాగం ఇవ్వకపోయినా, 
వారితో కలిసి ఉండే సంధి కుదిరితే ధృతర్మాష్ట్రుడి సమ్ముఖంలో పాండవుల అధికారమేమిటి? రాజ్యంలేని రాజులా? ఇచ్చిన 
రాజ్యాన్ని కోల్పోవటం ద్వారా వారు దాసులుగానే పరిగణించబడతారా? రాజ్యం స్వీయాధికారం వలన ఏర్పడేదా? కౌరవుల 
దయాభిక్షవలన కలిగేదా? ఇంతటి సందిగ్దావస్థలో పాండవులు ధృతర్నాష్ట్రడి మందిరానికి పోతే వారెట్టా మెలగుతారో, 
మెలగరాదో వారికే ఏమైనా నిశ్చితాభిప్రాయం ఉన్నదో లేదో నాకు తెలియదు. కాని, నేను ధృతరాష్టుడికి కోడరికం చేయాలా? 
దాస్యం చేయాలా? అన్నది నీవే నిశ్చయించి చెప్పు'మని శ్రీకృష్ణుడిని వేడింది. స్వాభిమానాన్ని సర్వనాశనం చేసే సంధిని ఆమె 
అంగీకరించదు. ఆమె మనోవేదన పాండవులకు పట్టదనీ, దానిని శ్రీకృష్ణుడే పట్టించుకొని తగిన పరిష్కారం చూపించాలనీ 


ఆమె పరితాపం. (సంపా 
వ. అని యట్లుగ్గడించి. 113 
తాత్పర్యం: అట్లా పలికి. 


ఉ. ద్రోవది బంధురం బయిన క్రొమ్ముడి గ్రమ్మన విడి, వెండ్రుకల్‌ 
దా వలచేత బూని, యసితచ్చవి. బొల్లు మహాభుజంగమో 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 371 


నా విలసిల్లి వ్రేల(గ, మనంబున బొంగు విషాద రోషముల్‌ 
గావంగ లేక బాష్పములు గ్రమ్మంగ దిగ్గన లేచి యార్తయై. 114 


ప్రతిపదార్థం: |ద్రోవది= ద్రౌపది; బంధురంబు+అయిన= ఒప్పిదమైన; (క్రొమ్ముడిన్‌= (క్రొత్త సిగముడిని; గ్రమ్మన= శీఘ్రంగా; 
విడ్చి= విప్పి; వెండ్రుకల్‌= శిరోజాలు; తాన్‌= తాను; వలచేతన్‌+పూని= కుడిచేతపట్టుకొని; అసిత+ఛవిన్‌= నల్లని కాంతితో; 
పొల్చు= ఒప్పు; మహాభుజంగమో= గొప్ప సర్పమేమో; నాన్‌= అన్నట్టు; విలసిల్లి= (ప్రకాశించి; (వ్రేలంగన్‌= వ్రేలాడుతుండగా; 
మనంబునన్‌= తన హృదయంలో; పొంగు= అతిశయిస్తున్న; విషాదరోషముల్‌= దుఃఖమూ కోపమూ; కావంగన్‌+లేక= 
అణచుకొనలేక; బాష్పములు= కన్నీరు; (క్రమ్మ(గన్‌= కన్నులలో ఆవరించగా; ఆర్త+ఐ= దుఃఖితురాలై; దిగ్గనన్‌+లేచి= 
తటాలున లేచి. 


తాత్సర్యం: (ద్రౌపది తన ఒప్పిదమైన అప్పుడే వేసుకున్న కొప్పును (గ్రక్కున విప్పి, శిరోజాలను కుడిచేతదాల్సి నల్లని 
రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ |వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ 
ఆపుకొనలేక కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున లేచి దుఃఖితురాలై. (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష. శ్రీకృష్ణుడి ఎదుట (ద్రౌపది తన మనోగత వేదనను (ప్రదర్శించిన మాటలతో పాటు ఆమె చేష్టలను 
కూడా వర్షించిన పద్యాలలో ఇది ఆణిముత్యం. 


2. (ద్రౌపది ఉపన్యాసంలో తిక్కన చేసిన వర్లనగా నిలిచిన పద్యం ఇది ఒక్కటే. మిగిలినవన్నీ (ద్రౌపదీ సంభాషణలే. ఈ పద్యం 
నాటకీయతలోని ఆంగిక, ఆహార్య, సాత్మికాభినయాల సంపుటి. అందువలన అభినయం రీత్యా ఒక (ప్రత్యేక స్థానం దీనికి 
ఉన్నది. తెలుగు సాహిత్యంలోని మంచి పద్యాలలో ఇది ఒకటిగా ఆంధ్రులు భావిస్తారు. 


3. ద్రౌపది కురుసభలో పొందిన అవమానానికి (ప్రత్యక్ష ఉద్దీపన విభావం ఆమె దీర శిరోజవేణి. ఆమె శిరోజాలు అవభృథస్నానపూతమైనవి. 

అవి దుశ్శాసనుడి కరస్పర్శతో అపవిత్రమయ్యాయి. ఆ అవమానానికి తగిన (ప్రతీకారంకొరకు ఆమెహృదయంలో పగ అనే 

చిచ్చు మండుతున్నది. ఆ అగ్నినుండి రేగిన పొగలా అన్నట్టున్నాయి ఆమె శిరోజాలు. అంతేకాదు. అవి కౌరవులను 

కాటందాలని బుసలు కొట్టుతున్న కాలమహాభుజంగమా అన్నట్టున్నాయి. కౌరవ నాశాన్ని కోరే (ప్రతీకార వాంఛకు ప్రతీక ఆమె 
అ (30) 

శిరోజ మంజరి. 


4. ఇందులోని ఉత్రేక్షాలంకారం సార్థకం. ఉపమాన ధర్మసంబంధం చేత ఉపమేయాన్ని ఉపమానంగా భావించటం (లేదా 
ఊహించటం) ఉత్రేక్ష. ఇందులో ద్రౌపది శిరోజవేణి ఉపమేయం. అది 'అసితచ్చవిం బొల్బు మహాభుజంగమో' అన్నట్టు 
ఇందులో భావింపబడుతున్నది. అలంకారం సార్ధకం కావటంతో అలంకారౌచిత్యం ఏర్పడింది. అలంకార స్వభావంతో 
భావికథార్ణ ధ్వని ప్రతీయమానం జొతున్నది. 


5. పాండవ యుద్దనీతిలో కీలకస్థానం వహించవలసిన అంశం (ద్రౌపది జడ. అది అపవి(త్రమైనది. పవిత్రం కావాలంటే 
మార్గమేమిటి? ఆలోచించండని సూచిస్తున్నది. అక్కడ ఆమె (ప్రదర్శించిన అభినయం ఆమె భావాలకు ఆంగిక వ్యాఖ్యానం. 
ఆమె శిరోజాలను తన కుడిచేతిమీద ఉంచింది. శ్రీకృష్ణుడు తోబుట్టువు కాబట్టి కుడిచేతిమీద ఉంచి భారమంతా ఆయనమీద 
ఉండునట్టు చేసింది. ముడి విప్పటంలో ఆత్రుత (ప్రకటించింది. మాటలు వెలువడటానికి ముందే మనోవేదన వెలికి తీసికొని 
వస్తున్నది. తన శిరోజాల విషయంలో తనకు ఊరట కలిగించే ఉపాయం ఎవ్వరూ ఊహించక పోవటంతో విషాదం మొదట 
తలయెత్తింది. తనంతట తాను ఆ విషయం శ్రీకృష్ణాదులకు జ్ఞాపకం చేయవలసి వచ్చినందుకు రోషం పొంగివచ్చింది. ఆ 
అవమాన వేదన స్మరణ చేత దుఃఖం పెల్లుబికి కన్నీళ్ళు (క్రమ్మాయి. ఇక ఆలస్యం పనికి రాదని పగ వగను వెనకకు (త్రోసి 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


తానే ముందుకు వచ్చింది. దానితో ఆమె దిగ్గున లేచింది. అదుపులో పెట్టుకొనలేని దుఃఖం ఆర్తిగా మారింది. గుండెలో కరడు 
గట్టిన వేదన మాటలతో బైటపడాలంటే అంతవరకూ అడ్డుగా నిలిచిన దుఃఖం ఆర్తిగా మారి (త్రోవ ఇవ్వాలి. లోతైన అభినయ 
రహస్యాలను (ద్రౌపది పాత్రయందు సంగ్రహ సుందరంగా వర్షించి తిక్కన రసాభ్యుదయ శిల్పాన్ని (ప్రదర్శించాడు. 


6. ఏడుస్తూ (ద్రౌపది శిరోజాలను శ్రీకృష్ణుడి ముందు ఉంచటం ఈ నాటకీయతలోని పరాకాష్ట. తీరని సమస్యను దేవుడి 
ముందుంచి వేడుకొన్న స్ఫూర్తి ఇందులో ఉన్నది. ఎదుట లేని శ్రీకృష్ణుడిని అప్పుడు తలచింది. ఎదుట నున్న మాధవుడి 
ముందు ఇప్పుడు తన గోడు వినిపించింది. అప్పు డాదుకొన్నాడు కృష్ణుడు. ఇప్పుడూ ఆదుకోక తప్పదు. 
7. ఈ పద్యానికి మూల మిట్టున్నది - 

“ఇత్యాక్యా నృుదుసంహారం వృజినాగ్రం సుదర్భనమ్‌, 

సునీల మసితాపాజ్లీ సర్వగంధాధివాసితమ్‌ ॥ 

సర్వలక్షణసంసన్నం నుహాభుజగవర్చసమ్‌, 

కేశపక్షం వరారోహా గృహ్య వామేన పాణినా ॥ 

పద్మాక్షీ పుణ్ణరీకాక్ష ముపేత్య గజగామినీ, 

అశ్రుపూర్ణేక్షణా కృష్ణా కృష్ణం వచనమబ్రవీత్‌ ॥ (సం. 5.80.33-35) 
మూలంలో (ద్రౌపది 'వామేన పాణినా" అని జడను ఎడమచేత పట్టినట్టున్నది. తిక్కన 'వలచేతి అని కుడిచేతికి మార్చాడు. 
మూలంలో 'అశ్రుపూర్ణేక్షణా' అని ఉండగా తెలుగు 'విషాదరోషముల్‌ గావంగలేకి అని ఉన్నది. విషాదరోషాలను ఆపుకొనలేకపోతే 
బాష్పాలు క్రమ్మటం తప్పుదు. (సంపా.) 


వ. గోవిందు ముందటంబెట్టి యిట్లనియె : 115 
తాత్సర్యం: కృష్ణుడి ఎదుట తలవెండ్రుకలను పారబట్టి ఇట్టా అన్నది : 
క, “ఇవి దుస్ససేను వ్రేళ్ళం । దవిలి సగము ద్రెవ్విపోయి దక్కినయవి; కౌ 

రవుల కడం దీటుమాటల | యవసరమున( దలంపవలయు నచ్యుత! వీనిన్‌. 116 


ప్రతిపదార్థం: అచ్యుత!= శ్రీకృష్ణా; ఇవి= ఈ వెండ్రుకలు, దుస్ఫృసేను ్రేళ్ళన్‌+తవిలి= దుశ్శాసనుడి వ్రేళ్ళలో చిక్కుకొని; 
సగము= అర్హభాగం; త్రెవ్విపోయి= తెగిపోయి; తక్కిన+అవి= మిగిలినట్టివి; కౌరవులకడన్‌= దుర్యోధనాదుల దగ్గర; తీణుమాటల+ 
అవసరమునన్‌= సంధి వచనములాడే సందర్భంలో; వీనిన్‌= ఈ శిరోజాలను; తల(పన్‌+వలయున్‌= నీవు యోచించవలెను. 


తాత్పర్యం: 'కృష్ణా! ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీద్చి తెచ్చేవేళ అతడి చేతి వ్రేళ్ళలో 


చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనములాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో 
ఉంచుకొనాలి. 


విశేషం: 1. 114వ పద్యంలో (ద్రౌపది మనస్సులో పొంగిన భావాలలో విషాదం మొదటిది. దానికి సంబంధించిన వాచికాభినయం 
ఇది. ఇందులో వాడిన పదాలు దీప్తరసత్యాన్ని వ్యంజింపజేస్తూ కాంతిగుణంతో రాజిల్లుతున్నాయి. 
2. దీనికిమూలం : 

“అయం తే పుణ్బరీకాక్ష దుళ్ళాసనకరోద్ధృ తః 

స్మర్తవ్యః సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్చతా॥” (సం. 5.80.36) అని మాత్రమే ఉండగా, తెలుగున తిక్కన - 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 373 


“ఇవి దుస్ససేను వేళ్ళం, దవిలి సగము త్రెవ్విపోయి దక్కినయవి” - అనటం వినటానికీ చూడటానికీ మరింత బాధాకరం. 
(సంపా.) 


సీ, ఈ వెంద్రుకలు వట్టి యీడ్దిన యాచేయి । దొలుతగాం బోరిలో దుస్ససేను 
తను వింత లింతలు దునియలై చెదరి రూ | పతఖియున్న( గని యుడుకాజుంగాక! 
యలుపాల( బొనుపడునట్టి చిచ్చే యిది; । పెనుగద వట్టిన భీమసేను 
బాహుబలంబును బాటించి గాండీవ । మను నొక విల్లెప్పుడును వహించు 


ఆ. కట్టి విక్రమంబు గాల్పనే? యిట్లు బ । న్నములు వడిన ధర్మనందనుండు 
నేను రాజరాజు పీనుంగు. గన్నార6 । గానం బడయమైతిమేనిం గృష్ట! 117 


ప్రతిపదార్థం: కృష్ణ!= శ్రీకృష్ణా; పోరిలోన్‌= యుద్దములో; తొలుతగాన్‌= (ప్రప్రథమంగా; ఈ వెండ్రుకలు+పట్టి= ఈ 
శిరోజాలను ఒడిసిపట్టి; ఈడ్చిన= లాగిన; ఆ చేయి= ఆ దుశ్శాసనుడి హస్తము; దుస్ససేను తనువు= దుశ్చాసనుడి శరీరం; 
ఇంతలు+ఇంతలు+తునియలు+ఐ= ఇంతింత ముక్కలై; చెదరి= చెల్లా చెదరై; రూపు+అటి+ఉన్నన్‌= రూపు చెడియుండగా; 
కని= చూచి; ఉడుకు+ఆజున్‌+కాక= నామనస్తాపం చల్లారునుగాని; అలుపాలన్‌= స్వల్పకార్యాలతో; ఇది; పొనుపడునట్టి 
చిచ్చే?= అణగారే అగ్నియా?; ఇట్టు= ఈ విధంగా; బన్నములు+పడిన= భంగపాటులొందిన; ధర్మనందనుండున్‌= ధర్మజుడూ; 
నేనున్‌= నేనున్నూ; రాజరాజు పీనుంగున్‌= దుర్యోధనుడి శవమును; కన్నారన్‌+కానన్‌+పడయము+ఐతిమి+ఏనిన్‌= కనులార 
చూచే భాగ్యానికి నోచనిచో; పెనుగద+పట్టిన= పెద్ద గదను ధరించిన; భీమసేను బాహుబలంబును= వాయునందనుని 
భుజశక్తీ పాటించి= ఆదరించి; గాంఢీవము+అను+ఒక విల్లు= గాండీవం అనెడు ఒక చాపమును; ఎప్పుడున్‌= ఎల్లవేళల; 
వహించు= తాల్చ్బు; కట్టివిక్రమంబు= అర్జునుడి పరాక్రమమూ; కాల్పనే?= తగుల బెట్టటానికా? 


తాత్పర్యం: యుద్దంలో (ప్రప్రథమంగా నా తలవెండ్రుకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, 
అతని దేహం ఇంతింత ముక్కలై చెల్లాచెదరుగా నేలబడి రూపు మాసిఉండగా చూచినప్పుడే నా మనస్తాపం 
చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేనూ 
దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసికొని తిరిగే భీమసేనుడి 
భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా? 


విశేషం: 1. ఈ పద్యంలో ఉన్న సొగసు మూలంలో లేదు. దుళ్ళాసనుడి శరీరమంతటిలోను, ప్రప్రథమంగా తన వెండ్రుకలు 
పట్టి యీడ్చిన ఆ చేయి రూపజఅవలెనట. (ద్రౌపదికాతని చేయి యన్న అంతటి (ప్రత్యేకమైన కోపము! 'తొలుతగా' అను పదం 
చాల ముఖ్యమైనది. ఇది మూలంలో లేదు. 'దుళ్ళాసన భుజం శ్యామం సంభిన్నం పాంసుగుణ్దితమ్‌' అని మాత్రమే ఉన్నది. 
ఆతని తను వింత వింతలు దునియలై చెదరవలయు ననుట మూలంలో లేనే లేదు. పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపం 
అచ్చ తెనుగు పదములలో (ప్రదర్శింపబడటం మెచ్చదగినది. ఏడ్చుచున్న (ద్రౌపదిని పరితల కన్నుల యెదుట సాక్షాత్కరింప 
జేసినాడు తిక్కన. ఆతడి నాటకీయ రచనలో, పాత్రల ప్రత్యక్షీకరణ మొక అంశం. 'ెనుగద పట్టిన భీమసేను ----- కట్టి 
వి[క్రమంబు గాల్పనే' --- అనే మాటలు మూలంలో లేవు. “ఇత్యుక్వా బాష్పరుద్దేన కణ్ళే నాయతలోచనా, రురోద కృష్ణా 
సోత్కమ్బం సస్వరం బాప్పుగద్గదమ్‌, స్తనౌ పీనాయత(శ్రోణీ, సహితా వధివర్షతీ” - అనేది తెలుగులో లేదు. 


2. 114వ పద్యంలోని (ద్రౌపది రోషభావానికి అనుగుణమైన వాక్యాలివి. దుశ్శాసన దుర్యోధనులపై ఆమె కెంత కసి కడుపులో 
మండుతున్నదో ఈ దీర్షమైన సీసపద్యం సాక్ష్యంగా తిక్కన చిత్రించాడు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్చు. 
యథా న్స్‌ 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ ఉపశమనం చేయలేనప్పుడు 'భరించేవాళ్ళు భర్తలం” అని చెప్పుకొనే వారిలో బలవంతులమనుకొనే భీముడిగదా, అర్జునుడి 
గాండీవం తగుల బెట్టనా? అని నిష్ట్ణురమాడింది. ధర్మజుడి మాటలకు తల ఊపుతున్న వారిద్దరిమీద నిప్పులు కురిపించింది. 
ఈ పద్యం ఆమెలోని ప్రతీకారాగ్షి జ్వాలల భుగభుగలను మూర్తికట్టించింది. (సంపా.) 


ఉ. నెట్టన యిట్టియల్క మది నిల్పితి రక్కెస తాల్షి- జిచ్చాడిం 

గట్టిన యట్లు పెద్దయును గాలము దీనికి నాటు టెన్నండుం 

బుట్టదు దుష్టనిగ్రహము పూని జగంబులు గాచునట్టి తోం 

బుట్టువు తీవ్ర తేజమున( బొల్టిన భర్తలు గల్ల నచ్యుతా! 118 
ప్రతిపదార్థం: అచ్యుతా!= శ్రీహరీ!; దుష్ట నిగ్రహము పూని= దుర్మార్గులను శిక్షించటానికి పూనిక వహించి; జగంబులు= 
లోకాలు; కాచునట్టి= కాపాడే; తోయుట్టువు= అన్నవైన నీవూ; తీవ్ర తేజమునన్‌= మిక్కిలి ప్రతాపంతో; పొల్చిన భర్తలున్‌= 
ఒప్పుతున్న పతులూ; కల్గన్‌= నాకుండగా; నెట్టన= అనివార్యంగా; ఇట్టి+అల్కన్‌= ఇటువంటి (క్రోధాన్ని; చిచ్చు+ఒడిన్‌+కట్టిన+ 
అట్టు= నిప్పును ఒడిలో ఉంచుకొన్నట్టు; పెద్దయును+కాలము= బహుకాలం; రక్కెస తాల్మిన్‌= దుస్సహమైన ఓర్పుతో; 
మదిన్‌+నిల్సితిన్‌= మనసులో భరించాను; దీనికిన్‌= ఈ అవమానాగ్నికి; ఆజుట= శమించటం; ఎన్నండున్‌ పుట్టదు= ఏనాడూ 
కలుగదు. 


తాత్పర్యం: దుష్టులను శిక్షించటానికి లోకాలను రక్షించటానికి పూనుకొనిఉన్న నీవంటి తోడబుట్టువూ, మిక్కుటమైన 
పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవ జనిత (క్రోధాన్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న 
చందాన రాక్షస సహనంతో భరిస్తున్నాను. ఈ పరిభవానలం శమించటం ఏనాడూ కలుగదు. 


విశేషం: అలం: ఉపమ, హేతువు. 


1 కోపాన్ని చిచ్చుతో పోల్చటం విశిష్టం. పదమూడేళ్ళుగా కోపాన్ని గుండెల్లో దాచింది (ద్రౌపది. అది చిచ్చును ఒడిలో మూటకట్టి 
పెట్టుకొన్నట్టున్సదట! ఒడిలోని చిచ్చు ఒడలెల్ల కాలుస్తుంది. గుండెలోని చిచ్చు అంతరంగాన్నే దహిస్తుంది. అయినా 
'రక్కెసతాల్మితో ఆమె సహించింది. 'రాక్షసమైన ఓర్పు" అనే అర్థాన్నిచ్చే తెలుగు పలుకుబడి రక్కెసతాల్మి. అల్క, చిచ్చు 
ఒడి, రక్కెస తాల్మి అనే తెలుగు మాటలు ఇక్కడ సార్థకాలు. గుండెలు కాల్చే భావచిత్రం చిచ్చు అనే పదంతోనే 
ఏర్పడుతుంది. అట్లాగే మిగతావి కూడా. ఉపమానం ఉజ్ఞ్యలం. 


2. ఆమె గుండెలోని చిచ్చు - తోబుట్టువు. భర్తలూ అండగా ఉన్నా, ఆరేటట్టు కనపడటం లేదని ఆమె వేదన. అన్న దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ |వ్రతంతో అవతరించిన మహాత్ముడు. ఎదురు లేని పరాక్రమం కలవారు పాండవులు. అయినా ఆమె వేదన ఆరదు 
- అని హేత్వలంకారంలో పలికింది. హేతువునూ హేతుమంతాన్నీ ఒకే వాక్యంలో వర్షించటం హేత్వలంకారం. (సంపా.) 


శ్రీకృష్ణుడు ద్రౌపది నూరార్చుట (సం. 5-80-43) 


వ. అనుచు నెలుంగు రాలుపడ నేడ్డిన యాజ్ఞసేనిం గృపాయత్తచిత్తుండయి నారాయణుం డూరార్ది 
కూర్చుండ నియమించి కన్నీరు దుడువను బెన్నెటివేణి ముడువనుం దగువారి నియోగించి య మ్మానినితో 
నిట్లనియె: 119 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని; ఎలుంగు రాలుపడన్‌= కంఠధ్వని కంపించగా; ఏడ్చిన= విలపించిన; యాజ్ఞసేనిన్‌= (ద్రౌపదిని; 
కృపా+ఆయత్తచిత్తుండు+అయి= దయకు అధీనమైన మనస్సుకలవాడై; నారాయణుండు= శ్రీకృష్ణుడు; ఊరార్చి= ఓదార్భి; 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 375 
కూర్చుండన్‌+నియమించి= కూర్చుండుమని తెలిపి; కన్నీరు తుడువను= కన్నీరు తుడవటానికీ; పెన్నెటీ వేణి ముడువను= 


అందమైన పెద్ద కొప్పును ముడివేయటానికీ; తగువారిన్‌= తగిన (స్త్రీలను; నియోగించి= నియమించి; ఆ+మానినితోన్‌= 
ఆత్మాభిమానం కల్గిన ఆ (ద్రౌపదితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఇట్టా కంఠస్వరం కంపిస్తుండగా పాంచాలి విలపించింది. శ్రీకృష్ణుడు ఆమెను ఊరడించి కూర్చుండు 
మని చెప్పి ఆమె కన్నీటి నొత్తడానికి, చెదరిన చక్కని పెద్ద కొప్పును ముడవటానికి తగినవారిని నియమించి, 
ఆ మానవతితో ఇట్లా అన్నాడు: 


విశేషం: తిక్కన అభినయ క్రమాన్ని శిల్వమయం చేశాడు. (ద్రౌపది 100వ పద్యంలో గద్గద కంఠంతో నెమ్మదిగా మాట్లాడటం 
ప్రారంభించింది. 114వ పద్యంలో మనస్సులో విషాదరోషాలు పొంగగా కళ్ళలో నీళ్ళు నిండగా దిగ్గన లేచి దుఃఖించింది. ఈ 
పద్యంలో కంఠస్వరం కంపించగా ఏడ్చింది (బావురుమన్నది). అది పరాకాష్ట బావురుమని విలపించటంతో ఆమె మాట 
లయిపోయినవని సూచన. అంతవరకు మధ్యలో ఆమెతో మాట్లాడకుండా ఉండటం మాధవుడి మనోవిజ్ఞానశాస్త్ర పాండిత్యం. 
(సంపా.) 


ఉ.  'మ్రుచ్చిర నేల యేం గలుగ? ముద్దియ! నాకు వృకోదరుండు వి 
వ్వచ్చుండు. దోడుగాంగ జనవంద్యు(డు ధర్మసుతుండు పంప నీ 
మెచ్చుగ శత్రు సంక్షయము మేకొని చేసెదంగాక! వేటొకం 
డచ్చుపడంగ నేర్చునె? దురాత్ములు కౌరవు లుర్వి యిత్తురే? 120 


ప్రతిపదార్థం: ముద్దియ!= ఓ ముద్దరాలా! (ద్రౌపదీ; ఏన్‌+కలుగన్‌= నేనుండగా; (ముచ్చిరన్‌+ఏల= శోకించుటెందుకు?; 
నాకున్‌= నాకు; వృకోదరుండున్‌= భీముడూ; వివ్వచ్చు(డున్‌= సవ్యసాచి; తోడు కాంగన్‌= సహాయులు కాగా; జనవంద్యు(డు= 
జనులచేత నమస్కరించదగిన; ధర్మసుతుండు= ధర్మరాజు; పంపన్‌= ఆజ్ఞాపించగా, నీ మెచ్చుగన్‌= నీకు ప్రీతి కలిగేటట్లు; 
మేకొని= సమ్మతించి; శత్రు సంక్షయమున్‌= శా(త్రవ నిర్మూలనం; చేసెదన్‌+కాక!= చేస్తాను సుమా!; వేణు+ఒకండు= 
మరొకదారి; అచ్చుపడంగన్‌+నేర్చునె= అలవడటానికి వీలుందా? (వీలులేదు); దురాత్ములు= దుష్టచిత్తులైన; కౌరవులు= 
ధార్తర్యాష్ట్రులు; ఉర్విన్‌+ఇత్తురే?= భూమిని పంచి మనకిస్తారా? 


తాత్సర్యం: పాంచాలీ! నేనుండగా ఎందుకు శోకిస్తావు? నాకు భీమార్జునులు సాయపడగా, జనవినుతుడైన ధర్మజుడు 
ఆజ్ఞాపించగా, నీవు సంతోషించేటట్టు శాత్రవులను నిర్మూలిస్తాను. మరొక మార్గం లేదు. దుష్టచిత్తులైన కౌరవులు 
భూమిని పంచి మన కిస్తారా? (ఇవ్వరని భావం). 


విశేషం: 1 ద్రౌపది “అచ్యుతా' అని (పద్యం 118) ఎలుగెత్తి పిలిచింది. ఆ పిలుస్తున్నప్పుడు ఆమె కంఠధ్వని కంపించింది 
(ప.119). ఆ పిలుపు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ! అన్న భక్తుడి పిలుపువలె ఉన్నది. గజేంద్రుడి కేకవలె 
తోచింది. 'అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం, యోగక్షేమం వహామ్యహమ్‌'- అని 
ప్రతిజ్ఞచేసిన శ్రీకృష్ణుడిలోని భగవదంశ ప్రబుద్దమయింది. దివ్యాదివ్యుడివలె వెలుగొందే ఆ వాసుదేవుడు కృపాయత్తచిత్తుడయ్యాడు. 
ఆ స్థితిలో ఆయన సాక్షాత్‌ 'నారాయణుడు'గా వెలుగొందాడు. అతడి మాటలు భక్తరక్షణ కళాప్రావీణ్యంతో (ప్రతిధ్వనించాయి. 
ఈ పద్యం ఆ ్రతిధ్వనులలో మొదటిది. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


2. ఇందులోని (ప్రతి వాక్యం సార్థకం. పదాల పొందిక కూడా సాభిప్రాయం. అనునయించటం కూడా ఒక కళగా తెలిసిన 
మహానుభావుడు శ్రీకృష్ణుడు. “ఎడుస్తావెందుకమ్మా నేనుండగా పిచ్చితల్లీ?” అన్న వ్యవహార వాక్యానికి మొదటి వాక్యం 
పద్యాకృతి. ముందు దుఃఖాన్ని విడువుమన్నాడు. నే నున్నానని నమ్ముమన్నాడు. ఆ నమ్మిక దుఃఖాన్ని తొలగిస్తుందన్నాడు. 
నన్ను నమ్మికూడా, నన్నడిగి కూడా ఇంకా ఎందుకు దుఃఖిస్తావు? నీ భక్తి నా మనస్సు కెక్కింది. నే నెప్పుడూ నీకు ప్రసన్నుడనే. 
ఈ సంగతి తెలిసి కూడా దుఃఖించే నీవు ఎంత అమాయకురాలవు! - అనే భావం ఏర్పడే ఆ మాటలు తీవ్ర దుఃఖాన్ని 
తగ్గిస్తాయి. తన మాట విని ఆదుకొనే దేవుడివంటి అన్న ఉన్నాడన్న ధైర్యం ఏర్పడుతుంది. మొదటి వాక్యమే కాదు అందులోని 
పదాల వరస కూడా మార్చటానికి వీలు పడనివి కావటం విశేషం. 


3. యుద్దంలో శ్రీకృష్ణుడు (ద్రౌపది మెచ్చేటట్టు శత్రువులను సంహరిస్తాడట! పాండవులు తన దుఃఖాన్ని తీర్చలేదని శ్రీకృష్ణుడిని 
వేడుకొంటున్న (ద్రౌపదిని ఊరట పరచే వాక్యమిది. యుద్దం చేస్తాననీ, ఆ చేయటం నీకు పూర్తిగా సంతోషం, తృప్తీ 
కలిగించటానికే అనీ అనటంతో [ద్రౌపదికి హామీ దొరికింది. ఆమె నిశ్చింతురాలు కాగలిగింది ఆ వాక్యంతో. అయితే ఆ 
వాక్యంలో అనుబంధాలు రెండున్నాయి. 1. భీమార్జునులు తోడుపడతారట. 117వ పద్యంలో 'భీమసేను బాహుబలంబును, 
నొక విల్లెప్పుడును వహించు కట్టి విక్రమంబు కాల్పనే? అని అధిక్షేపించిన దానికి ఇది పరోక్ష సమాధానం. యుద్దంలో 
శ్రీకృష్ణుడికి భీమార్జునులు అండగా నిలిచి (ద్రౌపది ఆశలను చిగురింప చేస్తారని ధ్వని. ఆ తరువాత 'జనవంద్యుడు 
ధర్మసుతుడు ఆజ్ఞాపించగా' అనటం సాభిప్రాయం. (ద్రౌపది కోపమంతా ధర్మజుడి మాటల మీదనే. అతడు సంధి మాటలు 
మాట్లాడినందుకే. సంధి కోరే ధర్మరాజే సమరాన్ని చేయండని ఆజ్ఞాపిస్తాడనీ, అతడి ఆజ్ఞతోనే యుద్దం సాగుతుందనీ చెప్పి 
ద్రౌపది మనోవేదనకు మూలమైన అనుమానాన్ని తొలగించాడు. పరిస్థితులను అట్లా మార్చే బాధ్యత శ్రీకృష్ణుడు స్వీకరించాడు. 


4. 'మరొకం డచ్చు వడంగ నేర్చునె?” అనే వాక్యం జరుగబోయే శత్రుసంహారాన్ని (ధ్రువీకరించే వాక్యం. దానివలన విశ్వాసం 
గట్టిపడుతుంది. దుఃఖం ఉపశమిస్తుంది. 


5. రాయబారం జరిగినా దురాత్ములు రాజ్యభాగ మివ్వరని - చివర చెప్పిన వాక్యం కొసమెరుపు. 112వ పద్యంలో ద్రౌపది 
లేవనెత్తిన కీలకమైన ప్రశ్నకు కీలెరిగి చెప్పిన సమాధానం, సంధి ఫలవంతం కాదని సూచన. (ద్రౌపది దిగులుపడవలసిన దేమీ 
లేదని భావం. భావి కథంతా [ద్రౌపదిని సంతోషపెట్టటానికే సాగుతుందనీ, దానినంతా శ్రీకృష్ణుడే సూత్రధారుడై నడుపుతాడనీ, 
నమ్మకం కలిగి ఉండుమనీ శ్రీకృష్ణుడు (ద్రౌపదికి అభయహస్తం ఇచ్చాడు. 


6. పాండవుల వలెనే పాండవపత్ని కూడా శ్రీకృష్ణుడిని పరమాత్మగా భావించే సంస్కృతినీ, భక్తజనావన బిరుదాంకితుడైన 
నారాయణుడి స్వభావాన్ని (ప్రకటిస్తున్న అవతార పురుషుడని భావించే సంస్కృతీ ఈ పద్యంలో బింబ (ప్రతిబింబభావంతో 
ప్రకటితం కావటం వస్తుధ్వని. (సంపా.) 
క లలనా! యుడుగుము నీ యే । డ్పుల కొలందియె కురునృపాల పుత్ర కళత్రం 

బుల యేడ్చు; లింక వానిం । గలకల నవ్వుచు వినంగ గాలం బయ్యెన్‌. 121 


ప్రతిపదార్థం: లలనా!= ఓ వనితా, (ద్రౌపదీ; ఉడుగుము= దుఃఖించటం మానుము; కురునృపాల పుత్ర కళత్రంబుల+ఏడ్పులు= 
కురురాజయిన ధృతరాష్ట్రుని కొడుకుల భార్యల యొక్క రోదనములు; నీ+ఏడ్సుల కొలందియె= నీ యేడ్సుల పరిమాణం 
కలవే; ఇంకన్‌= ఇక; వానిన్‌= వారి శోకాలను; కలకలనవ్వుచున్‌= నీవు పకపక నవ్వుతూ; వినంగన్‌= వినటానికి; కాలంబు+అయ్యెన్‌= 
సమయం వచ్చింది. 


తాత్సర్యం: అమ్మా! దుఃఖం మాను. నీ వెంత విలపించావో దుర్యోధనాదుల భార్యలుగూడ అంత విలపిస్తారు. వారి 
యేడ్సులు నీవు పకపక నవ్వుతూ వినే సమయం సమీపించింది. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 377 


నిశేషం: 1. అలం: విషమం. “విషమం వర్ష్యతే యత్ర ఘటనా ననురూపయోః”. అననురూపాలైన వాటికి సంబంధాన్ని 
వర్ణించటం విషమాలంకారం. కౌరవుల భార్యల విలాపాలకూ (ద్రౌపది కలకలనవ్వటానికీ ఇందులో సంబంధం చెప్పబడింది 
కావున విషమం. 


2. అనునయంలో పాటించే మెలకువలకు శ్రీకృష్ణుడు పెట్టింది పేరు. (ద్రౌపదికి దుఃఖాన్ని కలిగించింది కౌరవులు. వారి 
భార్యాపుత్రులు ఆమెవలె దుఃఖిస్తే ఆమెకు ఉపశాంతి. పరదుఃఖం ఉపశమనమే కాదు ఉల్లాసం కూడా కలిగిస్తుందన్న మానసిక 
సూత్రం తెలిసిన విజ్ఞాడు శ్రీకృష్ణుడు. అందుకు విషమాలంకారం అర్థవంతంగా ఉంటుందని తిక్కన తీర్పు. (సంపా.) 


క. యమ మహిష ఘంటికా నా । దము వినం గౌతూహలంబు దళుకొత్తెడు చి 
త్తములు గల కౌరవుల కి । ష్టము లగునే సంధికార్య శాంతవచనముల్‌? 122 


ప్రతిపదార్థం: యమ మహిష ఘంటికా నాదమున్‌= యముడి వాహనమైన దున్నపోతు యొక్క మెడగంటల చప్పుడును; 
వినన్‌= వినటానికి; కౌతూహలంబు= ఉబలాటము; తళుకొత్తెడు= అతిశయిస్తున్న; చిత్తములుకల= మనస్సులు కల్లిన; 
కౌరవులకున్‌= ధార్తరాష్టులకు; సంధికార్య శాంతవచనముల్‌= సంధికి సంబంధించిన శాంతంతోడి మాటలు; ఇష్టములు+అగునే?= 
సమ్మతాలౌతాయా? (కానేరవు.) 


తాత్సర్యం: అమ్మా! యముని దున్నపోతు మెడలోని గంటల సవ్వడి వినటానికి మిక్కిలి ఉబలాటపడుతున్న 
కౌరవులకు సంధికి సంబంధించిన సౌమ్య వాక్యాలు సమ్మతాలు కావు. 


విశేషం: అలం: అప్రస్తుత ప్రశంస. మహిషం యముడి వాహనం. యము డా వాహనాన్ని ఎక్కి వడివడిగా వస్తున్నప్పుడు దాని 
మెడలోని లోహఘంటలు మోగుతాయి. అవి వినబడితే మరణం ఆసన్నమైనదని ధ్వని. మరణాన్ని మనసారా కోరుకొంటున్న 
కౌరవులకు (బ్రతకటానికి వీలున్న సంధి వాక్యాలు రుచించవనటం- వారికి త్వరలో మరణం తథ్యమని ధ్వని. నిజానికి 
శ్రీకృష్ణుడు హస్తినకు పోవటానికీ, యమ మహిష ఘంటానాదం వినబడటానికీ ఉన్న సాజాత్యాన్ని ఊహిస్తే ఆలోచనామృతం. 
(సంపా.) 


క. మొదల విధినియతియును న । ట్టిద యందురు పెద్ద; లది ఘటింపకపో దే 
మది జూచి చెప్పినను ద । ప్పదు మేరువు దిరిగెనేని( బాంచాలసుతా! 123 


ప్రతిపదార్థం: పాంచాల సుతా!= పాంచాల రాజపుత్రీ!; పెద్దలు= తెలిసినవారు; మొదలన్‌= తొలుతనే; విధి నియతియును= 
విధి నిర్యయం కూడా; అట్టిది+అ+అందురు= కురుపాండవులకు పొత్తు కుదరదనీ కౌరవులకు చావు మూడిందనే చెపుతారు; 
అది ఘటింపక పోదు= అలా జరగకుండాపోదు; ఏన్‌= నేను; మదిన్‌+చూచి= బుద్దిలో ఊహించి; చెప్పినను= వాకొన్నచో; 
మేరువు తిరిగెను+ఏనిన్‌= మేరు పర్వతం తల్లక్రిందైనను; తప్పదు= నా వచనం వ్యర్థంగాదు. 


తాత్సర్యం: అసలు దైవ నిర్ణయ మిదే అని పెద్దలు చెపుతున్నారు. ఇంతకు అదే జరుగుతుంది. నేను బుద్ధిలో 
ఊహించి చెప్పిన మాట మేరు పర్వతం తలక్రిందైనను తప్పదు సుమా! 


విశేషం: అలం: అతిశయోక్తి. శ్రీకృష్ణుడే కాలపురుషుడని ధ్వనింపజేసే పద్యం ఇది. ఆతడి దివ్యాదివ్య స్వభావం మాటలలో 
వ్యంగ్యం. పెద్దలంటున్నారన్నప్పుడు అదివ్యుడు. నేను మది జూచి చెప్పెదను అన్నప్పుడు దివ్యుడు. మేరుపర్వతం తల(క్రిందైనా 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


నామాట తప్పదంటున్న శ్రీకృష్ణుడు విధిస్వరూపుడు. భక్తప్రసన్నుడైన భగవంతుడు దివ్యరూపంతో మాట్లాడుతున్న అనుభూతి 
నందించే పద్య మిది. (సంపా.) 
తే, పూని పలికెద వినుము రిపు క్షయంబు( । జేసి యుజ్ఞ్వల పుణ్యలక్ష్మీ సమేతు 

లైన పాండు కుమారుల యధిక విభవ । మీవు సూచెదు; తడవులే; దిది నిజంబు! 124 
ప్రతిపదార్థం: పూని పలికెదన్‌= నొక్కి చెపుతున్నాను; వినుము= నా మాటలు వినుము; రిపుక్షయంబున్‌+చేసి= విరోధులను 
నాశముచేసి; ఉజ్జ్వల పుణ్యలక్ష్మీసమేతులు= (ప్రకాశించే పుణ్యమనెడు సంపదతో కూడినట్టి; పాండు కుమారుల= పాండవుల 
యొక్క; అధిక విభవము= గొప్పు ప్రాభవము; ఈవు= నీవు; చూచెదు(వు)= చూడగలవు; తడవు లేదు= ఇందుకు ఆలస్యం 
లేదు; ఇది నిజంబు= నా మాట సత్యం. 


తాత్పర్యం: ద్రుపదపుత్రీ! శపథం చేసి చెపుతున్నాను. నా పలుకు లాలకించుము. విరోధులను విధ్వంసం చేసి, 
ప్రకాశమానమైన పుణ్యసమృద్దితో కూడిన పాండురాజ తనయుల యొక్క మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. 
ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం.” 


విశేషం: ఈ మాటలు విశ్వరూప (ప్రదర్శనం చేస్తూ పరమాత్ముడు పలుకుతున్న అద్భుత వాతావరణం స్ఫురింపజేస్తున్నవి. 
శ్రీకృష్ణుడి వాక్కు భగవన్నిర్ల్ణయమని స్పష్టమవుతుంది. ఊరడింపు కిది పరాకాష్ట (ద్రౌపది హృదయతాపం చల్లారింది అని ధ్వని. 
(సంపా 
క అని యూఅడిలంగం బలికిన | విని యంకిలి దేజు చిత్తవృత్తిగలుగు నం 

గన యే డ్పుడిగెం; దగ ఫ । ల్లునుC డిట్లని పలికె నపుడు గోవిందునితోన్‌. 125 
ప్రతిపదార్థం: అని+ఊజడిలంగన్‌= అంటూ ఊఅడిల్లేటట్టు; పలికినన్‌= శ్రీకృష్ణుడు చెప్పగా; విని; అంకిలి తేజు+చిత్తవృత్తి 
కలుగు= కలతనుండి ప్రసన్నత కాంచిన మనోవ్యాపారంగల; అంగన= (ద్రౌపది; ఏడ్పు+ఉడిగెన్‌= విలపించటం మానింది; 
తగన్‌= ఒప్పుగా; ఫల్లునుండు= అర్జునుడు; అపుడు= ఆ సమయాన; గోవిందునితోన్‌= గోపాలదేవుడితో; ఇట్టు+అని పలికెన్‌= 
ఈ విధంగా వచించాడు. 


తాత్పర్యం: జనార్హను డిట్లా ద్రౌపదిని సాంత్వనవచనాలతో ఊరడించాడు. ఆమె కలత వీడి ప్రసన్నత నొందిన 
మనసుగలదై యేడ్సు మానింది. పిదప పార్టుడు గోపాలకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


తే. “పాండవులు ధార్తరాస్తులుం బుండరీక । నేత్ర! చుట్టరికంబున నీకు నొక్క 

రూప; కావున గోరి యేరూపునందు | నుభయపక్షంబులకు€ జేయు ముచితహితము. 126 
ప్రతిపదార్థం: పుండరీక నేత్ర!= తెల్ల దామరల వంటి కన్నులు గల కృష్ణా! నీకున్‌= నీకు; చుట్టరికంబునన్‌= బంధుత్వం 
చేత; పాండవులున్‌= పాండుపుత్రులమైన మేము; ధార్తర్మాష్టులున్‌= ధృతరాష్ట్రుడి కుమారులగు దుర్యోధనాదులు; ఒక్క 
రూప= ఒకే విధమైనవారం; కావునన్‌= కనుక; కోరి= వాంఛించి; ఏ రూపు+అందున్‌= ఎట్టాగయినా; ఉభయ పక్షంబులకున్‌= 
రెండు వర్గాలకు ఉచిత హితము+చేయుము= తగిన మేలు చేయుము. 


తాత్సర్యం: 'కమల పత్రాక్షా! బంధుత్వమును బట్టి కురుపాండవులు నీకు సమానులే. కనుక ఏ విధంగానైనా 
ఆసక్తితో ఇరువర్గాలకూ తగిన మేలు గావించు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 379 


విశేషం: 124లో విరోధుల విధ్వంసాన్ని గురించి మాట్లాడిన శ్రీకృష్ణుడు దివ్యత్వస్థాయిలోకి వెళ్ళి మాట్టాడినట్టుండగా, 
అర్జునుడు అతడిని వాస్తవ స్థితిలోనికి తెచ్చాడు. బంధుత్వం అనే సమాన గుణంతో ఉభయులకూ మేలు చేయుమన్నాడు. 
(సంపా.) 


క. ధర్మార్థ సంగతంబుగ । ధర్మతనయు చెప్పినట్ల తగం బల్కంగ నా 
దుర్మతులు కౌరవులు స । త్మర్మమునకు( జొరకయున్న దైవమ యెజుంగున్‌. 127 


ప్రతిపదార్థం: ధర్మ+అర్థ సంగతంబుగన్‌= ధర్మార్ధాలతో కూడేటట్టుగా; ధర్మతనయు చెప్పినట్టు+అ= ధర్మనందనుడు 
తెల్పినట్టుగా; తగన్‌= ఒప్పిదముగా; పల్కంగన్‌= నీవు కురుసభలో మాట్లాడితే; ఆ దుర్మతులు= ఆ చెడుబుద్ది కలిగిన; 
కౌరవులు= దుర్యోధనాదులు; సత్కర్మమునకున్‌= మంచి పనికి; చొరక+ఉన్నన్‌= నడుము కట్టనిచో; దైవము+అ+ఎలుంగున్‌= 
ఆవల దేవుడే పని చక్కబెట్టగలడు. 


తాత్పర్యం: కృష్ణా! ధర్మార్థయుక్తంగా ధర్మపుత్రుడు చెప్పినట్టు కౌరవ సభలో చక్కగా హితోక్తులు పలుకవలసింది. 
దుర్చుద్దిగల కౌరవులు మంచి చేయటానికీ పూనుకొనకపోతే దైవమున్నాడు. ఆ దేవుడే అన్నీ చక్కబెట్టగలడు.' 


విశేషం: శ్రీకృష్ణుడు ధర్మజుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసి, కౌరవసభలో సముచిత విధానంలో వ్యవహరించుమన్నాడు. 
దైవం మీద భారముంచి ప్రయత్నించటం పురుషకారం. తగిన ఫలాన్ని అందించేది దైవానుకూల్యం. దూతగా శ్రీకృష్ణుడు 
పురుషకారం చేస్తాడు. దైవంగా ఆయనే ఫలాన్ని అందిస్తాడు - అని అర్జునుడు ధర్మ కర్మ యోగాన్ని ప్రదర్శిస్తూ పలికాడు. 
నరుడు నారాయణుడికి సన్నిహితుడు కావటంతో ఆ చనువు తీసికొనగలిగాడు. (సంపా.) 
క. అనవిని ‘కౌరవులకు మీ । కును హితము. బ్రియంబు€ జేయ( గోరియ కుంతీ 

తనయాగ్రజుపని ధృతరా । ముని కడకుం బోయెదను గడుం బ్రీతిమెయిన్‌. 128 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అర్జునుడిట్లా పలుకగా ఆలించి; కౌరవులకున్‌= దుర్యోధనాదులకూ; మీకును= మీకున్నూ; 
హితమున్‌= మేలు; ప్రియమున్‌= స్నేహమునూ; చేయన్‌+కోరి+అ= చేయటానికి కోరికొనియే; కుంతీ తనయ+అ(గ్రజుపనిన్‌= 
ధర్మనందనుడి పనిమీద; కడున్‌+ప్రీతిమెయిన్‌= మిక్కిలి సంతోషంతో; ధృతరాష్ట్రుని కడకున్‌= ఆంబికేయుని దగ్గరకు; 
పోయెదన్‌= వెళ్ళుతాను. 


తాత్సర్యం: పార్టుడి పలుకులు విని శ్రీకృష్ణుడు - అర్జునా! కౌరవులకూ మీకూ ఇష్టమైనదానిని, మేలుగూర్చే దానినీ 
చేయవలెనని తలంచి కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మజుడి పనిమీద ధృతరాష్ట్రుడి దగ్గరకు మిక్కిలి సంతోషంతో 
వెళ్ళుతున్నాను. 


విశేషం: పైకి చూస్తే ద్రౌపదికి తగిన మాటలు ఆమె వద్దా, అర్జునుడికి తగిన మాటలు అతడి వద్దా శ్రీకృష్ణుడు పలికినట్టుంటుంది 
టో — ౧ జ లం లం (30) 
కాని, శ్రీకృష్ణుడి మాటలలో వైరుధ్యం లేదు. ఎట్టాగంటే - ధర్మజుడి వాక్యాలు యుద్దానికి పూర్వార్హం; (ద్రౌపదికి ఇచ్చిన మాటలు 
యుద్దానికి ఉత్తరార్దం. ఆ వరుసలో నిర్వహించే శ్రీకృష్ణుడు కార్యపరమార్థం. (సంపా.) 
ఠా అంటి ac) ఠా 


క. అని పలికిన హరి ధర్మ వ । చనముల తెటి(గున కజాతశత్రుండు చిత్తం 
బునం బొంగి 'యట్ల చేయుము । మన నిశ్చయ మిదియ దీని మటివకు మనఘా!' 129 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలికిన= ఈ విధంగా వచించిన; హరి= శ్రీకృష్ణుడి యొక్క; ధర్మవచనముల తెజంగునకున్‌= న్యాయంతో 
కూడిన వాక్యాల పద్దతికి; అజాతశత్రుండు= ధర్మజుడు; చిత్తంబునన్‌+పొంగి= మనస్సులో ఉబ్బి; అనఘా!= పుణ్యపురుషా!; 
అట్టు+అ చేయుము= అట్లే కావించుము; ఇది+అ మన నిశ్చయము= ఇదే మనయొక్క నిర్ణయం; దీనిన్‌= ఈ మాటను; 
మణవకుము= మరిచిపోవద్దు. 


తాత్సర్యం: త్రివి[క్రముడి ధర్మయుక్తమైన మాటల తీరునకు ధర్మరాజు మనసులో పొంగిపోయాడు. 'మహానుభావా! 
నీ వన్నట్లే చేయవలసింది. మా తలపు కూడ అదే. ఈ విషయం మరచిపోవద్దు.” 


విశేషం: (ద్రౌపదితో శ్రీకృష్ణుడు మాట్లాడిన తరువాత ధర్మజుడు అడుగవలసిన మాటలు అర్జునుడే అడిగాడు. శ్రీకృష్ణుడు 
ధర్మజుడి వ్యూహానికి అనుగుణంగా మాట్లాడాడు. దానికి ధర్మజుడు పొంగిపోయాడు. శ్రీకృష్ణుడితో మూడు మాటలన్నాడు. 
అట్లాగే చేయుము; మన నిశ్చయం ఇదే. ఓ పుణ్యాత్మా! దీనిని మరచిపోకుము’. ఈ మూడూ కార్యనిర్ణాయక మంత్రాలు. 
మొదటివాక్యం అధికారికం. రెండవ వాక్యం నిశ్చయాత్మకం. మూడవ వాక్యం జొపచారికం. (సంపా. 


వ. _ అని కార్యంబు నిశ్చయించి దినశుద్ది నిరూపించి నారాయణుం జూచి 'నీ నక్షత్రంబు రోహిణిగదా యెల్లి రేవతి 
నీకు. జంద్ర తారాబలంబులు గలవు; గమనంబునకు రేపకడయ మేలు; పయనం బగుట లెస్సి'యని చెప్పిన 
నప్పలుకుల కతండు సగౌరవంబుగా నియ్యకొనినం బాండవాగ్రజుండు కొలువుం గలయం గనుంగొని 
యెల్లవారును విన నది యట్లకాక యని పలికి తదనంతరంబ తానునుం దమ్ములు బాంచాలియు. 
బరివారంబును నుచిత ప్రకారంబున నిజనివాసంబులకుం జనిరి; మటునా( డరుణోదయంబున. గృష్టుండు 
గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి సూర్యోపాస్తి సేసి యగ్ని సమారాధనం బాచరించి ధరణిసురులం 
బ్రణామపూర్వకంబుగా. బ్రయాణ దాన ప్రముఖ పూజావిశేషంబులం బ్రీతులం గావించి వారల యిచ్చు 
నాశీర్వాదంబులును సమంత్రాక్షత దూర్వాంకురాదులునుం గైకొని యుచిత ప్రదేశంబున నుండి సాత్యకి 
రావించి. 130 


ప్రతిపదార్థం: అని= అని ధర్మరాజు పలికి; కార్యంబు నిశ్చయించి= చేయవలసిన పనిని తీర్మానించి; దినశుద్ది నిరూపించి= 
మంచి రోజు నిర్ణయించి; నారాయణున్‌+చూచి= కృష్ణుడిని చూచి; నీ నక్షత్రంబు రోహిణి కదా= నీ జన్మనక్షత్రం రోహిణి 
కదా; ఎల్లి= రేపు; రేవతి= రేవతీ నక్షత్రము; నీకున్‌ చంద్ర తారాబలంబులు+కలవు= నీకు చం(ద్రబలమున్నది. తారా 
బలమున్నది; గమనంబునకున్‌= (ప్రయాణానికి; రేపకడయ= ఉదయమే; మేలు= మంచిది; పయనంబు+అగుట లెస్స= 
ప్రయాణమై వెళ్ళటం బాగు; అని చెప్పినన్‌= అని చెప్పగా; ఆ+పలుకులకున్‌= ధర్మజుడి మాటలకు; అతండు= శ్రీకృష్ణుడు; 
సగౌరవంబుగాన్‌= ఆదరంతో; ఇయ్యకొనినన్‌= అంగీకరించగా, పాండవ+అ(గ్రజాండు= ధర్మనందనుడు; కొలువున్‌= సభను; 
కలయన్‌+కనుంగొని= తేరిపారచూచి; ఎల్లవారును వినన్‌= అందరూ వినేటట్టుగా; అది+అట్టు+అ+కాక= అది అట్టే అగుగాక!; 
అని పలికి; తద్‌+అనంతరంబు+అ= అటు తరువాత; తానున్‌= తానూ; తమ్ములున్‌= అనుజులూ; పాంచాలియున్‌= 
ద్రౌైపదియూ; పరివారంబును= భృత్యవర్గమునూ; ఉచిత (ప్రకారంబునన్‌= తగు విధంగా; నిజనివాసంబులకున్‌+చనిరి= తమ 
తమ నివాస ప్రదేశాలకు వెళ్ళారు; మజునాండు= ఆ మరుసటి దినం; అరుణ+ఉదయంబునన్‌= సూర్యోదయవేళ; కృష్ణుండు; 
కాల+ఉచిత కృత్యంబులు= ప్రాతఃకాలానికి తగిన పనులు; నిర్వర్తించి= చేసి; సూర్య+ఉపాస్తి+చేసి= సూర్యోపాసన కావించి; 
అగ్ని సమారాధనంబు+ఆచరించి= అగ్నికార్యం నెరవేర్చి; ధరణిసురులన్‌= (బ్రాహ్మణులను; ప్రణామ పూర్వకంబుగాన్‌= 
నమస్కార పురస్సరంగా; ప్రయాణ దాన ప్రముఖ పూజా విశేషంబులన్‌= ప్రయాణకాలంలో చేసే దానాలు అర్భనలు మొదలైన 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 381 


వాటిచే; ప్రీతులన్‌+కావించి= సంతోషింపజేసి; వారల+ఇచ్చు= ఆ (బ్రాహ్మణు లిచ్చే; ఆశీర్వాదంబులును= దీవనలును; 
సమం[త్ర+అక్షత దూర్వా+అంకుర+ఆదులున్‌= మం(త్రపూర్వకాక్షతలు, గరికపోచలు మున్నగువాటిని; కైకొని= (గ్రహించి; 
ఉచిత ప్రదేశంబునన్‌+ఉండి= తగిన తావులో నిల్చినవాడై; సాత్యకిన్‌ రావించి= సాత్యకిని రప్పించి. 


తాత్సర్యం: ధర్మజుడు కృష్ణుడిని కౌరవసభకు పంపటానికి తీర్మానించి రేపు మంచి రోజని తెల్సి, నారాయణా! 
నీ జన్మనక్షత్రం రోహిణి; వృషభరాశి. రేపు రేవతీ నక్షత్రం గనుక చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై 
ఉన్నాడు. కావున చంద్ర బలమునూ, రేవతి నీకు సాధన తార అగుటచే తారాబలమున్నూ చక్కగా కుదిరి ఉన్నవి. 
ప్రయాణానికి రేపు ఉదయమే అనుకూలం” అని చెప్పాడు. మాధవుడు ధర్మజుడి పలుకులను సగౌరవంగా 
అంగీకరించాడు. పిదప ధర్మపుత్రుడు కొలువు నలువంకలా కలయచూచి అందరూ వింటుండగా “ఇదే మన 
నిర్ణయం' అని చెప్పాడు. తరువాత ధర్మరాజు, అతడి తమ్ములు, (ద్రౌపది, పరివారం తగిన విధాల తమ తమ 
నివాస స్థానాలకు తరలి వెళ్ళిపోయారు. మరుసటి దినం శ్రీకృష్ణుడు సూర్యోదయం కాగానే కాలోచిత కృత్యాలు 
సలిపి, సూర్యోపాసన చేశాడు. అగ్నిని ఆరాధించాడు. బ్రాహ్మణులకు నమస్కారాలు చేసి, ప్రయాణ కాలంలో 
చేయవలసిన దానాలు, పూజలు సల్పి, వారిని సంతోషపరిచాడు. బ్రాహ్మణుల దీవనలను, వారు మంత్ర పురస్సరంగా 
ఇచ్చిన అక్షతలను, దూర్యాంకురాలను స్వీకరించాడు. ఉచిత ప్రదేశంలో ఉండి, దామోదరుడు సాత్యకిని పిలిపించాడు. 


విశేషం: 1. ప్రయాణాలకు తారాబలం చంద్రబలం చూడటం పరిపాటి. 'శుక్లే పక్షే శీతరశ్మి రృలీయాన్‌ అని జ్యోతిశ్శాస్త్రం 
(రత్నమాల). కాబట్టి చంద్ర బలం ఉన్నది. శ్రీకృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి. ప్రయాణ నక్షత్రం రేవతి. రోహిణికి రేవతి సాధన 
తార జొతుంది. రేవతి ప్రయాణానికి శుభ నక్షత్రం. ధర్మజుడు భావించినట్లు శ్రీకృష్ణ దౌత్యం సాధించబడుతుంది- అని 
ధ్వని. 
2. వేదోచితమైన సంస్కారం కలవాడు ప్రయాణారంభంలో నిర్వహించే పుణ్య విధులు ఇందులో చెప్పబడ్డాయి. ఇవి 
తిక్కననాటి ఆచారాలు కూడా కావచ్చును. ఆతడు కూడా వైదిక మార్గ నిష్టమగు వర్తనం కలవాడు కదా! (సంపా.) 
కు “మన ప్రజలో గరిపురికిం | జనుదేరంగ వలయువారి సవరణతో రం 

డని యేర్చడ నియమింపు ప । యనమై యేతెమ్ము నీవు' నని తగ మటియున్‌. 131 


ప్రతిపదార్థం: మన (ప్రజలోన్‌= మన యాదవులలో; కరిపురికిన్‌= హస్తినానగరానికి; చనుదేరంగన్‌ వలయువారిన్‌= రావలసిన 
వారిని; సవరణతోన్‌= సన్నాహంతో; రండు+అని= రావలసిందని; ఏర్పడన్‌= స్పష్టముగా; నియమింపు= నిర్లయించుము; 
నీవున్‌= నీవుకూడా; పయనము+ఐ+ఏతెమ్ము= ప్రయాణమై నా వెంట రావలసింది; అని= అని చెప్పి; తగన్‌= ఒప్పిదంగా; 
మణియున్‌= ఇంకను ఇట్లాఅన్నాడు; 


తాత్సర్యం: “మన యాదవులలో హస్తినాపురానికి రావలసిన వారినందరినీ, సన్నాహాలతో రావలసిందిగా స్పష్టంగా 
చెప్పుము. నీవు కూడా నా వెంట ప్రయాణమై రమ్ము అంటూ ఇంకా ఇట్లా చెప్పాడు: 
వ. 'దుర్యోధనుండు దుష్టాత్మకుం; డతని మన్నించు మానుసులునుం గుటిలబుద్దులు గావున జక్రగదా 


ద్యాయుధంబులు రథంబునం బెట్టింపవలయిు' నని చెప్పి పనిచి సమయజ్ఞతం బొడసూపి నిలుచున్న 
దారుకుం జూచి తేరు పూన్వ నియోగించిన, నతండును మణిగణ ప్రభాపటల జటిలంబగు నరదంబు వన్ని 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లనంబర(గు తురంగంబులం బూన్లి గరుడధ్వజం బెత్తి తెచ్చినం 
దానునుం బయనంవు( జందంబున. గట్టాయితంబై జనంబుల చూడ్కులకుం బండు వగుచు. 
బుండరీకాక్షుండు మంగళ తూర్యంబులు సెలంగ6 జామరంబు లుల్లసిల్ల రథం బెక్మిన యవసరంబున యాదవ 
పరివారంబుతో నరుగుదెంచిన సాత్యకిం దన రథం బెక్కించుకొని యాంగికంబులైన శుభ సూచకంబులు 
గైకొనుచు. బూర్ల కలశ వృషభాది భద్రపదార్థంబుల నవలోకించుచు. బుణ్యాంగనలు సేసలొలుకం జిత్తంబు 
ప్రసన్నతం బొంద వెడలునప్పుడు. 132 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; దుష్ట+ఆత్మకుండు= చెడు మనస్సు కలవాడు; అతని మన్నించు= అతడు ఆదరించు; 
మానుసులునున్‌= మనుష్యులు కూడ; కుటిలబుద్దులు= వ(క్రబుద్దికలవారు; కావునన్‌= కనుక; చక్ర గదా+ఆది+ ఆయుధంబులు= 
సుదర్శన మనే చక్రం, కౌమోదకి అనే గద మొదలైన యుద్ద్లోపకరణాలను; రథంబునన్‌+పెట్టింపన్‌+వలయున్‌= రథములో 
నుంచవలసినది; అని చెప్పి; పనిచి= పంపి; సమయజ్ఞతన్‌+పొడచూపి= సమయము నెటిగినవాడై కన్పించి; నిలుచున్న 
దారుకున్‌+చూచి= నిలబడియున్న దారుకుడనే తన సారథినిగాంచి; తేరు పూన్పన్‌+నియోగించినన్‌= రథమును ఆయత్తం 
కావించుమని ఆజ్ఞాపించగా; అతండును= సారథియైన దారుకుడు కూడా; మణిగణ (ప్రభా పటలజటిలంబు= మణుల 
సమూహము యొక్క కాంతిపుంజముచే సాం(ద్రమైనది, అగు+అరదంబు+పన్ని= అయినట్టి రథమును సిద్దపరిచి; శ్రైబ్యసు[గ్రీవ 
మేఘపుష్ప వలాహకంబులు= శైబ్యము, సు[గ్రీవము, మేఘపుష్పము, వలాహకము; అనన్‌+పరంగు= అను పేర్లతో ఒప్పుతున్న; 
తురంగంబులన్‌+పూన్చి= గుర్రాలను కట్టి; గరుడ ధ్వజంబు+ఎత్తి= రథముపై గరుడుని జెండా నిలిపి; తెచ్చినన్‌= తన 
సన్నిధికి కొనిరాగా; పుండరీక+అక్షుండు= తెల్లదామరలవంటి కన్నులుగల శ్రీకృష్ణమూర్తి; పయనంపు( జందంబునన్‌= ప్రయాణ 
విధానంతో; కడు+ఆయితంబు+ఐ= మిక్కిలి సంసిద్దుడై; జనంబుల చూడ్కులకున్‌= ప్రజల యొక్క నేత్రాలకు; పండువు+ 
అగుచున్‌= ఉత్సవం చేస్తూ; మంగళ తూర్యంబులు= మంగళ వాద్యాలు; చెలంగన్‌= మోయగా; చామరంబులు+ఉల్లసిల్లన్‌= 
వింజామరలు విలసిల్లగా; రథంబు+ఎక్కిన+అవసరంబునన్‌= రథారోహణం కావించిన సమయంలో; యాదవ పరివారంబుతోన్‌= 
యదువంశమునకు చెందిన బలగంతో; అరుగుదెంచిన= వచ్చినట్టి; సాత్యకిన్‌; తన రథంబు; ఎక్కించుకొని; ఆంగికంబులు+ఐన= 
అంగములందు ఏర్పడిన; శుభసూచనంబులు+కైకొనుచున్‌= శుభ శకునాలను స్వీకరిస్తూ; పూర్లకలశ వృషభ+ఆది= జలముతో 
నిండిన కలశము, ఎద్దు మొదలైన; భద్ర పదార్థంబులన్‌= శుభ (ప్రదాలైన వస్తువులను; అవలోకించుచున్‌= చూస్తూ; పుణ్య+ 
అంగనలు= ముత్తైదువలు; సేసలు+ఒలుకన్‌= అక్షతలు చల్లగా; చిత్తంబు= తన మనస్సు; ప్రసన్నతన్‌+పొందన్‌= శాంతమై 
ఉండగా; వెడలు+అప్పుడు= బయలుదేరే వేళలో. 


తాత్సర్యం: దుర్యోధనుడు దుష్టచిత్తుడు. అతడు ఆదరించే మనుషులంతా వంకరబుద్ది గలవారు. కాబట్టి నీవు 
చక్రం, గద మొదలైన ఆయుధాలను రథంలో పెట్టించు" అని శ్రీకృష్ణుడు సాత్యకితో చెప్పి పంపాడు. సమయం 
గుర్తించి దారుకుడు అనే సారథి ఎదుటికి వచ్చి నిలబడగా అతడిని కనుగొని శ్రీకృష్ణుడు 'నీవు రథాన్ని ఆయత్తం 
కావించుము” అని ఆజ్ఞాపించాడు. మణి సమూహాల కాంతిపుంజంతో నిండిన రథానికి శైబ్యం, సుగ్రీవం, మేఘ 
పుష్పం, వలాహకం అనే గుర్రాలను కట్టి, రథంమీద గరుడకేతనం నిలిపి దారుకుడు అరదం తీసికొనివచ్చాడు. 
అంతట కృష్ణుడు ప్రయాణ సన్నాహంతో (ప్రజలకు కన్నుల పండువు కావిస్తూ, మంగళ వాద్యాలు మోగుతుండగా, 
వింజామరలు వీస్తుండగా రథారోహణం చేశాడు. సాత్యకి యాదవ పరిజనంతో ఎదుటికి రాగా అతడిని తన రథ 
మెక్కించుకొని కుడి కన్ను అదరటం మొదలైన ఆంగికాలైన శుభ నిమిత్తాలకు పీతి చెందుతూ, పూర్ణ కుంభం, 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 383 


వృషభం మొదలైన క్షేమకర పదార్థాలను చూస్తూ ముత్తయిదువలు అక్షతలు చల్గుతుండగా (ప్రసన్నమైన మనస్సుతో 
కృష్ణుడు బయలుదేరాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 1. రాజపురుషులు యాత్రకు బయలుదేరేటప్పుడు భద్రతకు తీసికొనే రక్షణ చర్యలను శ్రీకృష్ణుడు నిశితంగా 
పాటించటం ఆతడి కార్యదక్షతకు నిదర్శనం. చిన్న విషయంలో కూడా పెద్ద జా(గత్త అవసరమని తాత్పర్యం. 


2. ప్రయాణం సాగించేటప్పుడు మంగళవాద్యాలు మోయించటం, శుభశకునాలు దర్శించటం, శుభ చిహ్నాలను తమ శరీరాల 
మీద తోచటాన్ని గమనించటం, పూర్ణకుంభ వృషభ దర్శనాలను చేయటం, వనితలు అక్షతలూ పూలూ చల్లటం మొదలైన 
దేశీయాచారాలను వర్షించటం జాతి వార్తా విశేషకథనం. (సంపా.) 


సీ, పాండవ యాదవ పాంచాల కేకయ । పాండ్య మాత్సాదులు భద్రదంతి 
హయరథంబులతోడ నతికుతూహలమున । వచ్చిన గనుంగొని వారినెల్ల 
సంభావనంబుల సంభాషణంబుల । నాదరించుచు( దగ నల్ల నల్ల 
విభవంబు మెజియంగ విడిదల పటిపెల్ల | గడచిన యత్తటి( గరము శుభము 


ఆ. లైన శకునములకు నందటు( బ్రియమంద । నరుగుచున్నయట్టి యవసరమున 

రథము రథము. గదియ రా నిచ్చి ధర్మనం । దనుండు నెమ్మి నిట్టు లనియె హరికి. 133 
ప్రతిపదార్థం: పాండవ, యాదవ, పాంచాల, కేకయ, పాండ్య, మాత్స్య+ఆదులు= పాండవులు, యాదవులు, పాంచాల విభుడు 
- ద్రుపదుడు, కేకయ రాజు, పాండ్య భూపతి, మత్స్య దేశాధీశుడు విరాటరాజు మొదలైనవారు; భద్ర దంతి హయరథంబుల 
తోడన్‌= భద్రజాతికి చెందిన ఏనుగులు, గుర్రాలు, రథాలతో; అతి కుతూహలమునన్‌= మిక్కిలి అభిలాషతో; వచ్చినన్‌= 
రాగా; కనుంగొని= శ్రీకృష్ణుడు చూచి; వారిన్‌+ఎల్లన్‌= వారినందరినీ; సంభావనంబులన్‌= మన్ననలతో; సంభాషణంబులన్‌= 
చక్కని మాటలతో; ఆదరించుచున్‌= గౌరవిస్తూ; తగన్‌= ఒప్పిదంగా; అల్లన్‌+అల్లన్‌= మెల్ల మెల్లగా; విభవంబు+మెజయంగన్‌= 
వైభవం ్రకాశించగా; విడిదల పజపు+ఎల్లన్‌= సేనలు విడిసిన (ప్రదేశమంతా; కడచిన+ఆ+తటిన్‌= దాటిన తరుణంలో; 
కరము= మిక్కిలి; శుభములు+ఐన+శకునములకున్‌= మంగళకరాలైన శకునాలకు; అందణున్‌= అచటి వారెల్లరూ; ప్రియము+ 
అందన్‌= సంతోషపడగా; అరుగుచున్న+అట్టి అవసరమునన్‌= వెళ్ళుతున్న వేళలో; రథమున్‌= తన రథాన్ని; రథమున్‌+కదియన్‌+ 
రాన్‌+ఇచ్చి= శ్రీకృష్ణుడి రథాన్ని వెంబడించేటట్టు కావించి; ధర్మనందనుండు; హరికిన్‌= గోవిందుడికి; నెమ్మిన్‌= ప్రీతితో; 
ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: పాండవులు, యాదవులు, పాంచాల విభుడైన (ద్రుపదుడు, కేకయరాజు, పాండ్య వల్లభుడు, విరాట 
మహారాజు మొదలైనవారు భద్రజాతికి చెందిన ఏనుగులు, గుర్రాలు, రథాలతో మిక్కిలి ఆసక్తితో వచ్చారు. వారిని 
వీక్షించి శ్రీకృష్ణుడు ఆదరణలతో సంభాషణలతో గౌరవించాడు. వైభవంతో మెల్ల మెల్లగా సేనలు నిలిచి ఉన్న తావు 
లన్నిటినీ దాటగానే శుభ శకునాలు గోచరించాయి. అందరూ ఎంతో హర్షించారు. అలా శ్రీకృష్ణుడు వెళ్ళుతున్న 
సమయంలో తన రథం అతడి రథం దగ్గరకు పోనిచ్చి ధర్మపుత్రుడు శ్రీహరితో ఇట్లా అన్నాడు. 


ఉ. “వచ్చె జనార్దనుం డనిన వార్తకు. బ్రాణము మేనికంతకున్‌ 
వచ్చిన సేద దేటు( గురువంశ పవిత్రచరిత్ర గొంతి నీ 
వచ్చటి కేంగి పాండవుల యందటి మాటినిచెప్పి మైక్కుచున్‌ 
గ్రుచ్చియ కౌంగిలించుకొని కుందిన చిత్తము నొప్పి దీర్వుమీ! 134 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురువంశ పవిత్ర చరిత్ర= కురువంశమును పావనము చేయు నడవడిగల; గొంతి= కుంతీదేవి; జనార్హనుండు= 
శ్రీకృష్ణుడు; వచ్చెన్‌= వచ్చాడు; అనిన వార్తకున్‌= అనినట్టి వృత్తాంతానికి; ప్రాణము= ఊపిరి; మేనికిన్‌+అంతకున్‌= శరీరాని 
కంతటికినీ; వచ్చినన్‌= రాగా; సేద తేజున్‌= బడలిక నుండి తేరుకొంటుంది; నీవు+అచ్చటికిన్‌+ఏ(గి= నీవు ఆమె ఉన్న 
తావునకు పోయి; పాండవుల+అందణ మాజు+అని చెప్పి= పాండవులందరికీ బదులు అని పలికి; యొక్కుచున్‌= నమస్కరిస్తూ; 
గ్రుచ్చి+అ కౌంగిలించుకొని= గట్టిగా కౌగిలించుకొని; కుందిన చిత్తము నొప్పిన్‌= కుంగిపోయిన మనసులోని బాధను; 
తీర్పుమీ!= పోగొట్టుము. 


తాత్సర్యం: 'మా తల్లి కుంతీదేవి కురువంశాన్ని పవిత్రం చేసే ప్రవర్తన కలది. మధుసూదనుడు వచ్చాడన్న సంగతి 
చెవి సోకగానే ఆమె శరీరమంతటికినీ చైతన్యం వచ్చినట్టుంటుంది. (ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది.) ఆమె శ్రమ 
తొలగిపోతుంది. నీవు మా తల్లి కడకేగి మా అందరికి మారుగా నమస్కరించి, గట్టిగా కౌగిలించుకొని, కుప్పకూలిన 
ఆమె మనసులోని బాధను నివారించుము. 


చ. అడవికి నేగునాండు మము నంపంగ నెంతయు దవ్వు వచ్చిన 
ప్పుడు దనమోము దైన్యమున( బొందెడు నశ్రులు€ జూచి చూచి య 
ట్లొాడంబడి డించిపోవలసె నుమ్మలికమ్మున గొంతి యింతకుం 
బడుగయి పాలలో. బడిన బల్లి విధంబున నుండకుండునే? 135 


ప్రతిపదార్థం: అడవికిన్‌+ఏంగునాండు= అరణ్యవాసానికి వెళ్ళే వేళలో; మమున్‌+అంప(గన్‌= మమ్ము పంపటానికి; ఎంతయున్‌ 
దవ్వు= మిక్కిలిదూరం; వచ్చిన+అప్పుడు= వచ్చిన సమయాన; తన మోము= తన ముఖం; దైన్యమునన్‌= దీనత్వంచేత; 
పొందెడు+అ(శ్రులు= పొందుతున్న దుఃఖబాష్పాలు; చూచి చూచి= ఆ విధంగా కనులతో చూస్తూ కూడ; అట్టు ఒడంబడి= 
ఆ రీతిగా సమ్మతించి; డించిపోన్‌+వలసెన్‌= వదలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది; ఉమ్మలికమ్మునన్‌= శోకంతో; గొంతి= (మా 
జనని) కుంతీదేవి; ఇంతకున్‌= ఇప్పటికి; బడుగు+అయి= శుష్కించినదై; పాలలోన్‌ పడిన= పాలలో పడిన; బల్లి విధంబునన్‌= 
బల్లివలె; ఉండక+ఉండునే?= ఉండక ఉంటుందా? (ఉండి ఉంటుంది.) 


తాత్పర్యం: అడవులకు పోయేటప్పుడు మమ్ములను పంపటానికి చాలా దూరం నడచి వచ్చింది. ముఖంలో దైన్యం 
నెలకొన్నది. కన్నులలో దుఃఖబాష్పాలు నిండాయి. అట్టి మా తల్లిని చూస్తూ చూస్తూ సమ్మతించి హస్తినలో విడిచిపెట్టి 
వెళ్ళవలసి వచ్చింది. పాలలో పడిన బల్లివలె ఆమె దుఃఖంతో ఈపాటి కెంతో శుష్కించిపోయి ఉంటుంది. 


విశేషం: 1. అలం: ఉపమ, లోకోక్తి 


2. ధర్మజుడు కుంతీదేవిని గురించి చెప్పిన మాటలు వత్సల, (ప్రేయోరసముద్రితాలు. తల్లిని కలిసికొని తమ పక్షాన ఆమెను 
(ప్రేమతో కౌగిలించుకొని మనోవేదన తొలగేటట్టుగా శ్రీకృష్ణుడిని మాట్టాడుమన్నాడు. అడవికి పంపేనాడు ఆమె దైన్యంతో 
కన్నీరు మున్నీరయిన ఆనాటి దృశ్యం ఇంకా కళ్ళల్లో మెదలుతున్నదని ధర్మజుడు జ్ఞాపకం చేసికొన్నాడు. విధిలేక ఆమెను 
హస్తినలో వదలవలసి వచ్చింది. ఇన్నేళ్ళుగా ఆమె దిగులుతో వరుగై పోయి ఉంటుందని అంటూ “పాలలో బడ్డ బల్లి" వలె 
అనే ఉపమానం వాడాడు. పాలు రుచిగా ఉండేవయినా, దానిలో పడి బల్లి ప్రాణాంతకంగా భావిస్తుంది. హస్తినలో విదురుడింట 
ఆమె సుఖంగా ఉన్నా పుత్ర వియోగతాపంతో వేడిపాలలోని బల్లివలె మగ్గిపోతూ ఉంటుందని సార్ధకంగా చెప్పాడు. లోకోక్తిని 
ఉపమానంగా తీసికొని చెప్పటం దేశీయం. (సంపా.) 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 385 


క లక్కయిలు కాలినది మొద । లక్కట! మా తల్లి మాకునై నెవ్వగతో. 

బెక్కిడుమల( బడుచున్నది । దిక్కెవ్వరు లేనియట్లు దీనత్వమునన్‌. 136 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; లక్క ఇలు కాలినది మొదలు= లాక్షాగృహదహనం జరిగినప్పటి నుండి; మా తల్లి= మా 
జనని; మాకున్‌+ఐ= మా కొజకు; నెజ+వగతోన్‌= నిండు దుఃఖంతో; ఎవ్వరు దిక్కులేని అట్టు= ఎవరూ తనకు ఆధారం 
లేనివిధంగా; దీనత్వమునన్‌= దైన్యంతో; పెక్కు+ఇడుమలన్‌+పడుచున్‌+ఉన్నది= పలు కష్టాలు అనుభవిస్తున్నది. 


తాత్సర్యం: అయ్యో! లాక్షాగృహదహనం జరిగినది మొదలు దిక్కుమాలినదానివలె మా తల్లి దైన్యంతో మా కొరకు 
పలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నది. 


క. ఏ ననుట గాంగ దుఃఖము । లైనవి దెగు సమయ మయ్యె నని చెప్పుము; మీ 

మేనత్త నూఅడింపుము; । దా నెప్పుడు నీవు గలవు తన కనుచుండున్‌.” 137 
ప్రతిపదార్థం: ఏన్‌+అనుట+కాంగన్‌= నేను చెప్పినట్టుగా; దుఃఖములు+ఐనవి= దుఃఖాలనునట్టివి; తెగు సమయము+అయ్యెన్‌= 
తొలగేవేళ సమీపించింది; అని చెప్పుము= అని చెప్పవలసింది; మీ మేనత్తన్‌+ఊరడింపుము= మీ మేనత్త అగు కుంతీదేవిని 
ఓదార్భ వలసింది; తాన్‌= మా అమ్మ; ఎప్పుడున్‌= ఎల్లవేళలందు; తనకున్‌= తనకు; నీవు కలవు+అని= నీవు(ఆధారమని) 
ఉన్నావని; అనుచున్‌+ఉండున్‌= పలుకుతుంటుంది. 


తాత్సర్యం: దుఃఖాలు అనుభవించటం ఐనది, కష్టాలు తొలగే సమయం వచ్చింది - అని మా అమ్మతో నేను 
చెప్పినట్టుగా చెప్పవలసింది. కృష్ణా! మీ మేనత్తను ఊరడించవలసింది. నీవు తన కెప్పుడూ ఆధారమని ఆమె 
పలుకుతుంటుంది.” 
వ. అని చెప్పి వెండియు. 138 
తాత్పర్యం: ధర్మజుడిట్లా చెప్పి, మరల ఇట్టా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం) 
ఆ. 'గురు(డు బాహ్లికాది కురువృద్దులును సుహృ । ద్దాంధవులు నశేష ధరణిపతులు. 

జ్రీతి. బొంద నెవ్వరికి నేది దగు బ్రణా । మాది విధుల నడపు నాదుపలుకు. 139 
ప్రతిపదార్థం: గురుండు= (ద్రోణుడు; బాహ్లిక+ఆది= శంతన మహారాజు తమ్ముడైన బాహ్లికుడు మున్నగు; కురువృద్దులును= 
కురు వంశములోని పెద్దలును; సుహృత్‌+బాంధవులును= చెలికాం[డ్రు, చుట్టాలును; అశేష ధరణి పతులున్‌= సకల 


రాజులున్నూ; ప్రీతిన్‌+పొందన్‌= సంతోషం చెందేటట్లు; ఎవ్వరికిన్‌+ఏది, తగున్‌= ఎవరి యెడల ఏది ఉచితమో; ప్రణామ+ఆది 
విధులన్‌= నమస్కారాలు మొదలైన ఉపచారాల చేత; నాదు పలుకున్‌= నా మాటను; నడపు(ము)= వారికి అందజేయవలసింది. 


తాత్సర్యం: 'గురువగు ద్రోణాచార్యులు, బాహ్హికుడు మొదలైన కురువంశంలోని పెద్దలు, చెలికాండ్రు, చుట్టాలు, 
సకల భూపతులు సంతసించేటట్టు ఎవరి పట్ట ఏది ఉచితమో, ఆ విధంగా నమస్కారాది విధు లొనర్భినానని నా 
మాటగా వారికి చెప్పుము. 


క. పరమ ప్రియమున నాకై । పరిరంభణ సేసి గాఢ బాంధవ సాంద్రా 
దరమున సంభాషింపు వి । దురుతో; మధ్యస్థుండగు హితుం డత డనఘా!' 140 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘా!= దోషరహితుడా!; నాకై= నాకు మారుగా; పరమ పియమునన్‌= మిక్కిలి ప్రేమతో; పరిరంభణ చేసి= 
కౌగిలించుకొని, గాఢ బాంధవ= దృఢమైన చుట్టరికంచేత కలిగిన; సాంద్ర= నిబిడమైన; ఆదరమునన్‌= గౌరవంచేత; 
విదురుతోన్‌; సంభాషింపు(ము)= మాట్టాడుము; అతండు= ఆ మహనీయుడు; మధ్యస్థుడు+అగు హితుండు= పక్షపాతం లేక 
ఉభయ వర్గాల మేలు కోరేవాడు. 


తాత్సర్యం: మిక్కిలి ప్రేమతో నాకు బదులుగా విదురుడిని కౌగిలించుకొని గాఢమైన బాంధవాదరంతో ఆయనను 
గౌరవించి మాటాడుము. అతడు పక్షపాతం లేకుండా కురు పాండవుల మేలుకోరే మహనీయుడు. 


వ. అనియె.. దదనంతరంబ యర్హునుండు. 141 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తర్వాతనే. 
ఇ 


తాత్పర్యం: అని ధర్మరాజు చెప్పినాడు. అటు తర్వాత అర్జునుడిలా అన్నాడు. 
చ. “జనులు వినంగ రాజ్యమున సాము గొనంగలవారమన్న యీ 

జనపతి కార్యనిశ్చయము సమ్మతి గైకొని చేసినన్‌ సుయో 

ధనుండును దమ్ములున్‌ సఖులు దానికి నేమును నియ్యకొందు మొం 

డనిన సపుత్రమిత్రముగ నద్దెస నందటి గ్రొచ్చి పా(తుదున్‌.' 142 
ప్రతిపదార్థం: జనులు వినంగన్‌= (ప్రజలందరూ వింటుండగా; రాజ్యమునన్‌= హస్తినాపుర సామ్రాజ్యంలో; సాము= సగపాలు; 
కొనన్‌+కలవారము= తీసికొనగలం; అన్న= అని నుడివిన ఈ జనపతి కార్య నిశ్చయమున్‌= విభుడగు ధర్మజుడి కార్య 
నిర్ణయాన్ని; సుయోధను(డును= దుర్యోధనుడూ; తమ్ములున్‌= అతడి సహోదరులూ; సఖులున్‌= అతని చెలికాండ్రూ; 
సమ్మతిన్‌= అంగీకారంతో; కైకొని= అతని మాట స్వీకరించి; చేసినన్‌= ఆచరిస్తే; దానికిన్‌= అర్హ రాజ్యం తీసుకొనటానికి; 
ఏమును= మేమున్నూ; ఇయ్యకొందుము= ఒప్పుకొంటాం; ఒండు+అనినన్‌= వేరు విధంగా పలికితే; సపు[త్ర మిత్రముగన్‌= 
సుతులతో, హితులతో కూడా; ఆ+దెసన్‌+అందణన్‌= ఆ పక్షంలోఉన్న వారినందరినీ, [గ్రొచ్చి పాంతుదున్‌= గోయి త్రవ్వి 
పూడ్చిపెడతాను. 
తాత్సర్యం: 'జనులంతా వింటుండగా రాజ్యంలో సగభాగం మేము తీసికొంటాంి. అని ధర్మజుడు తీర్మానించాడు. 
ఆ తీర్మానానికి సమ్మతించి దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, అతడి స్నేహితులూ అర్హరాజ్యమిస్తే మేము 
అందుకు అంగీకరిస్తాము. ఇందుకు మరో విధంగా చెపితే కౌరవపక్షంలో ఉన్నవారినందరినీ సుతులతో హితులతో 
కూడ గోతులు (త్రవ్వి పూడ్చిపెడతాను. 
విశేషం: “అందట (గొచ్చి పాంతుదునో - అన్నది తెలుగు జాతీయం. కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని (గొయ్యితీసి) 
పాతిపెడతాననటం తెలుగువారికి అలవాటు. కాగా, యుద్ద రంగాలలో కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను పెద్ద పెద్ద 
గోతులు తవ్వి మూక ఉమ్మడిగా పూడ్చటం కూడా సహజం. ఏమైనా ఈ వాక్యం అర్జునుడికి కౌరవులమీదగల తీవ్రకోపాన్ని 
వ్యక్తం చేస్తున్నది. (సంపా.) 
మ. అనినన్‌ మెచ్చి వృకోదరుం డిత(డు కార్యం బింత దెల్లంబుగా. 

బొనరం బల్మునె?' యంచు బేరెలుంగు సొంపుం బొంద వక్తంబు పొ 

ల్పున దర్పం బొలయంగ నంగములునుం బొంగార నుద్‌బృంహిత 

ధ్వనియై పొల్లు మహోగ్ర సింధురము చందం బొంది యొప్పెం గడున్‌. 143 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 387 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పార్టుడు పలుకగా; మెచ్చి= మెచ్చుకొని; వృకోదరుండు= భీమసేనుడు; ఇతండు= అర్జునుడు; 
కార్యంబున్‌= చేయదగిన పనిని; ఇంత తెల్లంబుగాన్‌= ఇంత విస్పష్టంగా; పొనరన్‌+పల్కునె?= ఒప్పుగ చెప్పుతాడా?; అంచున్‌= 
అంటూ; పేరు+ఎలు(గు= గొప్ప కంఠధ్వని; సొంపున్‌+పొందన్‌= అందగించగా; వక్రంబు పొల్పునన్‌= ముఖ సౌందర్యం చేత; 
దర్పంబు= గర్వం; ఒలయంగన్‌= వ్యాపించగా; అంగములునున్‌= అవయవాలు కూడా; పొంగు+ఆరన్‌= పొంగగా, ఉబ్బగా; 
ఉత్‌+బృంహితధ్వని+ఐ= గొప్ప ఘీంకార శబ్దంకలదై; పొల్చు= శోభిల్లు; మహా+ఉ(గ్రసింధురము చందంబున్‌+ఒంది= మహా 
భయంకరమైన ఏనుగు తీరై; కడున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: అర్జునుడి పలుకులు శ్లాఘిస్తూ “ఇతడు చేయవలసిన పనిని గూర్చి ఎంతో విస్పష్టంగా చెప్పాడు అంటూ 
తన గంభీర కంఠస్వరం అందం చిందగా, ముఖ సౌందర్యంచేత గరువం వ్యాపించగా, అవయవాలు పొంగగా, గొప్ప 
ఘీంకార ధ్వనితో చెలువారు మత్తగజంవలె భీముడు (ప్రకాశించాడు. 


విశేషం: భీముడు గొప్ప సహృదయుడు. అర్జునుడు వీరవాక్యం మాట్లాడగా విని తానే ఆ మాటలన్నంత ఉప్పొంగిపోయాడు. 
ఆ అన్నదమ్ముల ఆత్మీయత కూడా అటువంటిదే. వీరోల్లాసంతో సంతోషించే భీముడు (ప్రదర్శించే ఆంగికాభినయం ఇందులో 
సుందర గంభీరం. మాటలు (శ్రావ్య గంభీరంగా వెలువడ్డాయి. ముఖం గర్వంతో అందంగా వెలిగిపోయింది. ఒడలు ఉప్పొంగింది. 
పెద్ద పెట్టున ఘీంకారం చేసే మత్తేభంవలె మనోహరంగా ఉన్నాడు. మదేభం వలె ఉన్న భీముడిని మత్తేభవిక్రీడితంలో 
వర్ణించటం ఛందళ్ళిల్పం. (సంపా) 


క నకుల సహదేవులును దా । నికి సంతసమంది 'యిట్లు నెయ్యము కయ్యం 
బొక తెటి(గు సేసికొని తడ । యక ర మని పలికి రప్పు డచ్యుతుతోడన్‌. 144 


ప్రతిపదార్థం: నకుల సహదేవులును= నకులుడూ; సహదేవుడూ; దానికిన్‌= అర్జునుడి పలుకులకు; సంతసము+అంది= 
సంతోషపడి; ఇట్టు= ఈ (ప్రకారంగా; నెయ్యము= స్నేహమో; కయ్యము= యుద్దమో; ఒక తెజంగు+చేసికొని= రెంటిలో ఒక 
దానిని నిశ్చయించి; తడయక రమ్ము+అని= ఆలసింపక రమ్మని; అచ్యుతు తోడన్‌= శ్రీకృష్ణుడితో; అప్పుడు= ఆ సమయాన; 
పలికిరి= చెప్పారు. 


తాత్సర్యం: నకుల సహదేవులు అందుకు సంతసించి పొత్తో లేక పోరో ఏదో ఒకటి తీర్మానించుకొని వెంటనే 
రావలసినదని శ్రీకృష్ణుడితో చెప్పారు. 


శ్రీకృష్ణుడు నారదాది మహామునులం గని సంభాషించుట (సం. 5-81-58) 


వ. ఇవ్విధంబునం బాండునందను లందటును గోవిందునకు వలయు మాటలు సెప్పి 'యతనిం గౌంగిలించికొని 
యథోచిత ప్రకారంబుల వీడుకొని వలగొని మగిడిరి; తక్కినవారలు నర్హంబులగు తెటింగుల నామంత్రితులై 
మరలిరి; మాధవుండును బ్రయాణ సర్వ సంభార నిర్వాహకులం గలయం గనుంగొని తగిన సల్లాపంబులు 
సేసి, కరినగరంబు పెం దెరువు. గైకొని దారుకుని చతురత్వంబున( దురంగంబుల పటుత్వంబున నత్యంత 
సమీచీనంబైన యానంబున మనం బలరం జనిచని, యొక్కయెడ నారద జమదగ్ని కణ్వాదులగు 
మహామునులం గొందటిం గని రథంబు డిగ్గి నమస్కరించి సభక్తి తాత్సర్యంబున( గుశలం బడిగి, మీ 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


రిక్కడకు, విజయంచేయుటకు. గతం బేమి? సేయంగల పని యెయ్యది? నా కానతిం' డనిన నారాయణునకు 

నారదుం డిట్లనియె. 145 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈతీరున; పాండునందనులు; అందణును; గోవిందునకున్‌= కృష్ణుడికి; వలయు మాటలు+ 
చెప్పి= చెప్పవలసిన మాటలు చెప్పి; అతనిన్‌; కౌగిలించికొని; యథా+ఉచిత (ప్రకారంబులన్‌= అర్హమైన విధానాలతో; 
వీడుకొని= వెళ్ళి వస్తామని చెప్పి; వలగొని= ప్రదక్షిణంచేసి; మగిడిరి= మరలారు; తక్కినవారలు; అర్హంబులు+అగు తెజంగులన్‌= 
తగిన విధాల; ఆమం|(తితులు+ఐ= ఆ కృష్ణుడిచేత అనుమతి కొన్నవారై; మరలిరి= తిరిగి వెళ్ళారు; మాధవుండును; ప్రయాణ 
సర్వ సంభార నిర్వాహకులన్‌= పయనానికి కావలసిన సమస్త వస్తువులు సమకూర్చేవారిని; కలయన్‌+కనుంగొని= తేరిపార 
చూచి; తగిన సల్హాపంబులు+చేసి= తగు ముచ్చటలు ఆడి; కరినగరంబు పెను+తెరువు+కైకొని= హస్తినాపురికి పోయే 
పెద్దబాట ననుసరించి; దారుకుని చతురత్వంబునన్‌= దారుకుని నేర్పు చేతను; తురంగంబుల-పటుత్వంబునన్‌= గుర్రాలయొక్క 
దృఢత్వం చేతను; అత్యంత సమీచీనంబు+ఐన= మిక్కిలి యుక్తమైన; యానంబునన్‌= గమనంచేత; మనంబు+అలరన్‌= 
హృదయ మానందించగా; చని చని= వెళ్లి వెళ్లి; ఒక్క+ఎడన్‌= ఆ వెళుతున్న దారిలో; నారద, జమదగ్ని; కణ్వ+ఆదులు+అగు= 
నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైన; మహామునులన్‌= మహర్షులను; కొందణన్‌; కని= చూచి; రథంబు; డిగ్గి= దిగి; 
నమస్కరించి; సభక్తి తాత్సర్యంబునన్‌= భక్తితోడి తత్సరత్వంతో; కుశలంబు+అడిగి= క్షేమం విచారించి; మీరు; ఇక్కడకున్‌; 
విజయం చేయుటకున్‌= రావటానికి; కతంబు+ఏమి?= కారణమేమిటి?; చేయన్‌+కలపని+ఎయ్యది?= తమకు నేనేకార్యం 
చేయాలి?; నాకున్‌; ఆనతి+ఇండు= సెలవియ్యండి; అనినన్‌; నారాయణునకున్‌; నారదుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవు లందరూ శ్రీకృష్ణుడికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పి, ఆలింగనం చేసికొని అర్హ 
ప్రకారంగా సెలవు పుచ్చుకొని ప్రదక్షిణం చేసి వెనుకకు మరలారు. యాదవులు, పాంచాలురు మొదలైన వారంతా 
తగు విధాల కృష్ణుడి అనుమతి పొంది అక్కడ నిల్సిపోయారు. తరువాత శౌరి ప్రయాణానికి కావలసిన పదార్థాలు 
సమకూర్చినవా రందరినీ కనుగొని వారితో ముచ్చటించాడు. హస్తినానగరికి వెళ్ళే విశాల మార్గంలో దారుకుని 
వైపుణ్యం, గుర్రాల పటుత్వం కారణంగా సాగిన చక్కని రథగమనం ఆయన మనస్సును ఆహ్లోదపరిచింది. కృష్ణుడు 
వెళ్ళుతుండగా దారిలో ఒకచోట నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైన మహర్షులు కొందరు కనిపించారు. 
వెంటనే గోవిందుడు రథం దిగి వారికి నమస్కరించాడు. మాధవుడు భక్తితత్సరుడై వారి క్షేమం విచారించి, 
మీరిక్కడికి విచ్చేయటానికి హేతువేమిటి? నేను తమకు చేయవలసిన పనులేమి?' సెలవియ్యం'డని అడిగాడు. 
అప్పుడు నారదుడు నారాయణుడితో ఇట్టా అన్నాడు: 


సీ, “అనఘ! పుణ్యాత్ముడ వగు నిన్ను! గనుంగొనం | గౌరవసభ నీవు గారవమునం 
బలికెడి పలుకుల భంగు లాకర్ణింప, । విదుర భీష్మాదులు విను తెజంగు 
నుత్తరం బిచ్చు కార్యోక్తులు నెటు(గంగ । వేడుక వచ్చిరి వీరలెల్ల' 
నని చెప్ప విని ‘లెస్స, యట్ల చేయుదురుగా' । కని హరి వల్మిన నమ్మునీంద్రు 
తే. లతని దీవించి 'నీవు పొ; మృచటి కేము । నరుగుదెంచెద'మని ప్రీతి ననుప నరిగి 
యొక్క పుణ్యాశ్రమంబున యొద్ది యేట । విడిసి దివస ప్రవర్తన విధులు నడిపి. 146 


ప్రతిపదార్థం: అనఘ!= దోషరహితుడా!; పుణ్య+ఆత్ముండవు+అగు నిన్నున్‌= సుకృతాత్ముడవైన నిన్ను; కను(గొనన్‌= 
చూడటానికి; కౌరవ సభన్‌= ధృతరాష్టుని కొలువులో; నీవు; గారవమునన్‌= ఆదరంతో; పలికెడి పలుకుల భంగులు= మాటాడే 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 389 


మాటల తీరులు; ఆకర్లింపన్‌= వినటానికీ; విదుర భీష్మ+ఆదులు= విదురుడు, భీష్ముడు మొదలైనవారు; విను తెణింగు= 
వినే విధం; ఉత్తరంబు+ఇచ్చు కార్య+ఉక్తులు= కార్యానికి సంబంధించి వారు సమాధాన మిచ్చే మాటలు; ఎజుంగంగన్‌= 
తెలియటానికి; వీరలు+ఎల్లన్‌= ఈ మునీశృ్వరులందరు; వేడుకన్‌= కుతూహలంతో; వచ్చిరి= వచ్చారు; అని; చెప్పన్‌; విని; 
లెస్స= మంచిది; అట్ల చేయుదురు గాక= అట్టే వచ్చి విందురుగాక; అని; హరి; పల్కినన్‌; ఆ+ముని+ఇంద్రులు= ఆ 
మౌనిశ్రేష్టులు; అతనిన్‌ దీవించి= కృష్ణుడిని ఆశీర్వదించి; నీవు; అచటికిన్‌= కురుసభకు పొమ్ము; ఏము= మేము; అరుగుదెంచెదము= 
వస్తాం; అని; ప్రీతిన్‌= సంతోషంతో; అనుపన్‌+అరిగి= వారు సాగనంపగా వెళ్ళి; ఒక్క+పుణ్య+ఆ(శ్రమంబున+ఒద్ది+ఏటన్‌= 
ఒక పావనాశ్రమం చెంతగల నది ఒడ్డున; విడిసి= దిగి; దివస(ప్రవర్తన విధులు+నడిపి= ఆహ్నికాలైన వేదవిహిత కార్యాలు 
ఆచరించి. 


తాత్సర్యం: “వాసుదేవా! పుణ్యచిత్తుడవైన నిన్ను చూడటానికి కౌరవ సభలో నీవు ఆదరంతో చెప్పే మాటలు 
వినటానికీ, విదురుడు భీష్ముడు మొదలైనవారు వినే విధమూ, విని వారిచ్చే సమాధానాలూ తెలిసికొనటానికీ 
కుతూహలపడి ఈ మునీశ్యరులంతా వచ్చారు” అని చెప్పగా శ్రీకృష్ణుడు ఆలకించి 'మంచిది అలాగే చేయండి” 
అని అనుమతించాడు. మహర్షులు ఆయనను ఆశీర్వదించి “నారాయణా! నీవు హస్తినాపురికి వెళ్ళుము. మే మక్కడికి 
వస్తాము” అని సంతోషంతో పంపగా, కృష్ణుడు బయలుదేరి ఒక పావనాశ్రమం చెంత గల ఏటి ఒడ్డున విడిది 
చేశాడు. అక్కడ శాస్త్ర విహితాలైన ఆహ్నికాలు నిర్వర్తించాడు. 


వ. కమలనాభుండు గదలిపోయి సూర్యాస్తమయ సమయంబున గుశస్టలంబు సేరం జనునప్పు డందలి విప్ర 
లెదురు వచ్చి కాంచి నిజనివాసంబులకుం బిలిచినం బ్రసన్నవదనుండగుచు సమ్మర్దంబు వలవదని పలికి 
విశాల రమణీయంబైన బహిరంగణంబునం బటకుటీర ప్రకరం బెత్తించి విడిసి, తగువారును దానును 
వారల గృహంబుల కరిగి యభ్యాగత పూజలు గైకొని వారిని సంభావించి విడిదలకుం జని సమయ 
సముచిత వృత్తిం బ్రవర్తిల్లుచుండె; నంత నక్కడ; 147 


ప్రతిపదార్థం: కమలనాభుండు= కమలం నాభియందు కల శ్రీకృష్ణుడు; కదలిపోయి= పయనం సమకట్టి; సూర్య+అస్తమయ 
సమయంబునన్‌= (ప్రొద్దు (గ్రుంకువేళకు; కుశస్థలంబు చేరన్‌+చను+అప్పుడు= కుశస్థలమనే (ప్రదేశాన్ని సమీపించే సమయంలో; 
అందలి విప్రులు= కుశస్థల వాసులైన బ్రాహ్మణులు; ఎదురు వచ్చి= కృష్ణుడికి ఎదురుగా వెళ్ళి; కాంచి= చూచి; నిజనివాసంబులకున్‌= 
తమ ఇండ్లకు; పిలిచినన్‌= రండని ఆహ్వానింపగా; ప్రసన్న వదనుండు+అగుచున్‌= అనుగ్రహంతో కూడిన మోముకలవాడై; 
సమ్మర్దంబు వలవదు= సందడి పనికిరాదు; అని పలికి; విశాల రమణీయంబు+ఐన= విరివి ఐనది సుందరమైనది అగు; 
బహిః+అంగణంబునన్‌= మైదానంలో; పట కుటీర ప్రకరంబు+ఎత్తించి= పెక్కు గుడారాలు వేయించి; విడిసి= వాటిలో దిగి; 
తగువారును= తగిన మనుష్యులును; తానును; వారల గృహంబులకున్‌; అరిగి; అభ్యాగత పూజలు+కైకొని= భోజనమప్పుడు 
వచ్చిన వారికి చేసే సత్కారాలు స్వీకరించి; వారిని సంభావించి= ఆ (బ్రాహ్మణులను ఆదరించి; విడిదలకున్‌+చని= తాము 
విడిసిన పట కుటీరాలకు వెళ్ళి; సమయ సముచిత వృత్తిన్‌= ఆ వేళకు దగిన పనిపాటులలో; (ప్రవర్తిల్లుచున్‌+ఉండెన్‌= 
మెలగుతూ ఉన్నాడు; అంతన్‌= అటు పిమ్మట; అక్కడ= హస్తినాపురంలో. 

తాత్పర్యం: శ్రీకృష్ణుడు బయలుదేరి ప్రొద్దుగ్రుంకే వేళకు కుశస్థలం సమీపించాడు. అక్కడి బ్రాహ్మణులు 
నారాయణునకు ఎదురువచ్చి తమ గృహాలకు రమ్మని ఆహ్వానించారు. శౌరి (ప్రశాంత ముఖంతో వారిని చూచి, 
ఇంత మంది పరిజనంతో రావటం లేదు, అని చెప్పి అక్కడొక విశాలమైన సుందరమైన మైదానంలో గుడారాలు 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేయించాడు. పరిజనమంతా ఆ శిబిరాలలో ఉండగా తాను, అర్హులైన కొద్దిమందితో మాత్రం ముకుందుడు ఆ 
ఏ(ప్రుల నిలయాలకు వెళ్ళాడు. అక్కడ వారిచ్చే అతిథి సపర్యలు స్వీకరించాడు. భూసురులను ఆదరించి తిరిగి తమ 
విడిది పట్టులకు చేరి, ఆ సమయానికి తగిన పనులలో నిమగ్నుడైనాడు. ఇక హస్తినాపురంలో. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే. _ వార్తవిని యాక్షణమ కౌరవక్షితీశ్వ । రుండు గాంగేయ గురు విదురులను బుత్తు 
సంజయుని గర్జు సైంధవు శకుని( బిలువ(। బనిచి తా నిట్టు లనియె నందనునితోడ. 148 


ప్రతిపదార్థం: కౌరవక్షితి+ఈశ్వరుండు= ధృతరాష్ట్ర మహారాజు; వార్తన్‌ విని= కృష్ణుడు వస్తున్న సమాచారం తెలిసి; ఆ 
క్షణమ= అప్పుడే; గాంగేయ గురు విదురులను= గంగా పుత్రుడైన భీష్ముడిని, ఆచార్యుడైన ద్రోణుడిని, సచివుడైన 
విదురుడిని; ప్యుత్తున్‌= కుమారుడైన దుర్యోధనుడిని; సంజయునిన్‌= చెలికాడగు సంజయుడిని; కర్టున్‌= రాధేయుడిని; 
సైంధవున్‌= అల్టుడైన సైంధవుడిని; శకునిన్‌= మరిదిఅయిన శకునినీ; పిలువన్‌+పనిచి= దగ్గరకు రప్పించుకొని; నందనునితోడన్‌= 
కుమారుడితో; తాన్‌= తాను (ఆ ధృతరాష్ట్రుడు); ఇట్టులు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: కురువంశ విభుడగు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు తమకడకు వస్తున్నాడనే సమాచారం విని, వెంటనే తన 

దగ్గరికి భీష్ముడిని, (ద్రోణుడిని, విదురుడిని, దుర్యోధనుడిని, కర్టుడిని, సైంధవుడిని, శకునినీ పిలిపించాడు. 

దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: 

వ. కృష్ణుండు పాండవ కార్యార్థంబుగా మనయొద్దకు వచ్చుచున్నవాండు; నేండు కుశస్థలంబున విడిసె రేపిందులకు 
వచ్చునని వింటి; మిట్టి యాశ్చర్యంబునుం గలదే! సర్వలోకాభిగమ్యుండగు నమ్మహానుభావునకు మన 
మభిగమ్యుల మైతిమి; మన కింతకంటెను బెంపెయ్యది? యతం డెవ్వరివలన సంతుష్టుండయ్యె వారికి 
శుభంబును, నెవ్వరిదెస ననాదరంబు సేసె వారికి నశుభంబు నగుటదప్ప; దతనికి వలయు పూజ 
లాచరించుటకు సంవిధానంబు సేయుము; గృహాలంకరణాది మంగళప్రకారంబు లనుష్టింప నియమింపు; 
మతని చిత్తంబునకు నీ విభవంబును దనమీంది ప్రియంబునుం దోంచునట్టి తెజంగున సమస్తంబును 
సమకట్టుము. 149 

ప్రతిపదార్థం: కృష్ణుండు; పాండవ కార్య+అర్థంబుగాన్‌= పాండవుల పని కొరకై; మన+జఒద్దకున్‌; వచ్చుచున్‌+ఉన్నవాండు; 
నేండు; కుశస్థలంబునన్‌; విడిసెన్‌; రేపు; ఇందులకున్‌; వచ్చున్‌; అని; వింటిమి; ఇట్టి ఆశ్చర్యంబునున్‌+కలదే?= ఇంతటి వింత 
ఉన్నదా?; సర్వలోక+అభిగమ్యుండు= సమస్త లోకములకు పొందదగినవాడు; అగు+అ+మహానుభావునకున్‌; మనము; 
అభిగమ్యులము+ఐతిమి= పొందదగినవారమైనాము; మనకున్‌; ఇంతకంటెను; పెంపు+ఎయ్యది?= భాగ్యమేముంది?; అతండు; 
ఎవ్వరివలనన్‌; సంతుష్టుండు+అయ్యెన్‌= మిక్కిలి సంతోషం పొందిన వాడాయెనో; వారికిన్‌; శుభంబును; ఎవ్వరి దెసన్‌= ఎవరి 
విషయమున; అనాదరంబు+చేసెన్‌= మన్నన చూపడో; వారికిన్‌; అశుభంబున్‌= అమంగళమూ; అగుట; తప్పదు; వలయు= 
కావలసిన; పూజలు= సపర్యలు; ఆచరించుటకున్‌= కావించటానికి; సంవిధానంబు+చేయుము= ఏర్పాటు చేయుము; గృహ+ 
అలంకరణ+ఆది= ఇండ్లు అలంకరించటం మున్నగు; మంగళ (ప్రకారంబులు= శోభన కార్యాలు; అనుష్టింపన్‌= ఆచరించటానికి; 
నియమింపుము= ఆజ్ఞాపించుము; అతని చిత్తంబునకున్‌= శౌరి మనస్సునకు; నీ విభవంబును= నీ ప్రాభవం; తన 
మీది ప్రియంబునున్‌= తన యెడ నీకు గల ఇష్టం; తోయనట్టి తెజంగునన్‌= గోచరించే విధంగా; సమస్తంబును 
సమకట్టుము= అన్ని ఏర్పాట్టు చేయుము. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 391 


తాత్సర్యం: 'శ్రీకృష్ణుడు పాండవుల పనిమీద మన దగ్గరకు వస్తున్నాడు. ఈ రోజు కుశస్థలంలో నిలిచాడు. ఇక్కడకు 
రేపు వస్తాడని విన్నాను. ఇంతటి అద్భుత విషయం ఉన్నదా? లోకులందరు ఎవడి చెంతకు చేరవలెనని ఉవ్విళ్ళూరుతారో 
అట్టి మహానుభావుడు మనకడకు వస్తున్నాడు. మన కింతకంటే అదృష్టముందా? ఎవ్వరు అతడిని సంతోషపెట్టుతారో 
వారికి శుభాలూ, ఎవరు అతడిని ఆదరించరో వారికి అశుభాలూ జరగటం తథ్యం. కావున ఆయనకు సర్వ 
సపర్యలు చేయటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగా కావించుము. భవనాలు అలంకరించటం మొదలైన మంగళ 
కార్యాలకు వెంటనే ఆదేశాలివ్వవలసింది. అతడి హృదయం సంతోషించేటట్టు, నీ ప్రాభవానికి తగ్గట్టు, తనమీద 
నీకున్న (ప్రేమ వెల్లడి అయ్యేటట్టు సర్వమూ సంసిద్ద మొనర్చుము.' 


విశేషం: 1. అలం: ప్రహర్షణం. “ఉత్కంఠితార్థ సంసిద్ది ర్వినా యత్నం ప్రహర్షణమ్‌'. ప్రయత్నం లేకుండానే అభిమతార్థం 
సిద్దించినట్టు చెప్పితే (ప్రహర్షణాలంకారం. ధృతరాష్ట్రుడి వాక్యాలు ఈ అలంకారానికే అలంకారం. 

2. ధృతరాష్టుడు గుడ్డివాడు. కాని, లోవెలుగుతో శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని గుర్తించి 'సర్వలోకాభిగమ్యుండగు నమ్మహానుభావునకు 
మన మభిగమ్యులమైతిమి. మన కింతకన్నకు 'బెం పెయ్యది?' అని ఉప్పాంగిపోయాడు. ఇది సహజమైన ఆత్మానందోల్లాసం. 
ఇక్కడ ఈ వాక్యం కీలకం. పాండవుల కొరకైనా పరమాత్ముడు కౌరవసభకు వస్తున్నాడని గుర్తించి ధృతరాష్ట్రుడు నిండుసభలో 
విశ్వరూపదర్శనం చేయదగిన అంతస్ఫంస్కారం, లోచూపు కలవాడని వస్తుధ్వని. 

3. కన్నులు లేకపోయినా కమలనాభుడిని అంతర్నిత్రంతో చూడగల ధృతరాష్టుడు కన్నులున్నా పద్మాక్షుడిని కనుగొనలేని 
గర్వాంధుడైన దుర్యోధనుడికి ఆ మహాత్ముడిని ఆరాధించుమని చెప్పటం విశేషం. గర్భశిలవంటి వాడు ధృతరాష్ట్రుడు. 


4. శ్రీకృష్ణుడు సాక్షాత్‌ నారాయణుడని భావించిన ధృతరాష్ట్రుడు ఆయన ఆదరణం పొందగలగటం శుభప్రదం. అనాదరణం 
పొందటం అశుభం- అని నిర్దేశించాడు. ఇది భావికథార్థ సూచిక అయిన పతాక. 


5. అపూర్వాహ్వాన సంభారాలు చేయండని ఉప్పొంగుతూ ధృతరాష్టుడు ఆదేశాలిచ్చాడు. ఆ మాటలన్నీ దుర్యోధనుడు 
వింటాడని అతడూ (భ్రమించలేదు. అందుకే మెళకువగా అన్నాడు - దుర్యోధనుడి వైభవ మొకవైపూ, పీతి మరొక వైపూ 
'ప్రదర్శితమయ్యేటట్టుగా స్వాగత సన్నాహాలు చేయుమన్నాడు. 
6. పరమాత్మయొక్క భావనం, దర్శన స్పర్శన సంభాషణ సౌముఖ్యాల సమ్మోదం, అనుగ్రహాశీర్వాద ప్రసాద లాభం మొదలైన 
వాటి వలన కలిగే ప్రహర్షణం తెచ్చిపెట్టుకొనేది కాదు. అంతః ప్రబోధంతో ఆవిర్భవించే ప్రహర్షణం. (సంపా.) 
క. అనిన ధృతరాప్తు పలుకులు । గొనియాడిరి సంతసిల్లి గురుండును భీష్ముం 

డును నౌంగాకని దుర్యో । ధనుడుం బరిచారక ప్రతతి. బిలిపించెన్‌. 150 
ప్రతిపదార్థం: అనిన ధృతరాష్ట్ర పలుకులు= అని చెప్పిన ధృతరాష్ట్రుడి మాటలు; గురుండును= ద్రోణుడును; భీష్ముండును= 
భీష్ముడూ; సంతసిల్లి= ఆనందించి; జౌన్‌+కాక+అని= మంచిదే అని; కొనియాడిరి= మెచ్చారు; దుర్యోధనుండున్‌= సుయోధనుడూ; 
పరిచారక (ప్రతతిన్‌= సేవకుల సమూహాన్ని; పిలిపించెన్‌= రావించాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు, భీష్ముడు ధృతరా(ష్టుడి మాటలకు సంతోషించి ఇది యుక్తమే అని మెచ్చారు. అంతట 
దుర్యోధనుడు సేవకులను పిలిపించాడు. 


వ. ఇట్లుచిత పరివారంబు రావించి యతండు. 151 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఈ విధంగా దుర్యోధనుడు తగిన పరిచారకులను పిలిపించి ఇట్లన్నాడు: 


క, _ 'అలుకుండు మృగమదమున, మ్రు । గ్గులు వెట్టుండు గప్పురమునం గుంకుమమున గో 
డలు పూయుండు' మణిదామక । ములు గట్టుండు పెద్ద కూటమున సొంపారన్‌. 152 
ప్రతిపదార్థం: పెద్ద కూటమునన్‌= సభాసదనంలో; సొంపు+ఆరన్‌= కనుల కింపుగా; మృగమదమునన్‌= కస్తూరితో; అలుకు(డు= 


నేల నలకండి; కప్పురమునన్‌= కర్పూరంతో; (ముగ్గులు+పెట్టుడు= రంగవల్లికలు తీర్చండి; గోడలు= గోడలు; కుంకుమమునన్‌= 
కుంకుమ ద్రవ్యంతో; పూయుండు= మెత్తండి; మణిదామకములు+కట్టుడు= మణుల దండలు ద్వారాలకు కట్టండి. 


తాత్సర్యం: సభా సదనంలో నేలను కస్తూరితో అలకండి. కర్ఫూరంతో రంగవల్లికలు తీర్చండి. గోడలు కుంకుమ 
పంకంతో మెత్తండి. ద్యారదేశాలకు మణుల దండలు (వ్రేలాడదీయండి. 


విశేషం: విశేషం: అలం: ఉదాత్తం. 
వ. మటియు నగరెల్లను శోభిల్ల నలంకారంబు సేయుండు. 153 


తాత్సర్యం: ఒక్క కొలువు కూటమునేకాక నగరమంతా అలంకరించండి. 


క. పెనుపుం జతురత మెజియంగ | మన యింటను దుస్ససేను మందిరమున శో 
భనశిల్పము లొనరింపుండు । చనుండు వృకస్థలమునందు( జప్పరము లిడన్‌. 154 
ప్రతిపదార్థం: పెనుపున్‌= పెంపును; చతురత= నేర్పు; మెజయంగన్‌= వెల్లడి అయ్యేటట్టు; మన+ఇంటను= మన భవనంలో; 


దుస్ససేను మందిరమునన్‌= దుశ్శాసనుడి సౌధంలో; శోభన శిల్పములు+ఒనరింపుడు= మంగళకరమైన చిత్తరువులు 
(వాయించండి; వృకస్థలమునందున్‌= వృకస్థలం అనేచోట; చప్పరములు+ఇడన్‌+చనుండు= పందిళ్ళు వేయటానికి పొండి. 


తాత్సర్యం: మీ కళాచాతుర్యము వెల్లడి యగునట్టు మన భవనంలో, దుశ్శాసనుడి భవనంలో మనోహరాలైన 
చిత్తరువులు చిత్రించండి. వృకస్థలంలో చలువ పందిళ్ళు వేయించండి. 


వ. అదివిడి పట్టు గాందగియెడు పిట్టని పలికి 'వాసుదేవుండు రేపకడయ వచ్చునంతకుమున్న యింతయుం 
గావింపవలయు' నని పనిచి పురంబున నుత్సవంబు సాటుండని నియోగించి వివిధ గంధ మహిత 
మాల్యంబులు సంపాదింపను మణిభూషణ చిత్రాంబరంబులు సమకట్టను సరసాన్నస్వాదు పాన 
ద్రవ్యంబు లొడంగూర్వను నేర్వరులగు తద్‌జ్ఞుల నియమించె; నట్టి యెడ నాంబికేయుండు విదురున 
కిట్లనియె: 155 

ప్రతిపదార్థం: అది= వృకస్థలము; విడిపట్టు= విడిది; కాన్‌+తగియెడు పట్టు= కాదగిన చోటు; అని పలికి; వాసుదేవుండు; 

రేపకడయ వచ్చున్‌= ఉదయమే రాగలడు; అంతకున్‌ మున్ను+అ= అతడి రాకకు మునుపే; ఇంతయున్‌ కావింపన్‌ 
వలయున్‌= ఈ పనులన్నీ చేయవలె; అని పనిచి= అని సేవకులను నియమించి; పురంబునన్‌= పట్టణంలో; ఉత్సవంబు+ 


చాటుండు= సంబరాన్ని చాటండి; అని నియోగించి= అని భృత్యుల నాజ్ఞాపించి; వివిధ గంధ మహిత మాల్యంబులు= పలు 
విధాలైన సువాసనలతో గొప్పవైన పూలదండలు; సంపాదింపను= కొనివచ్చుటకు; మణి భూషణ చిత్ర+అంబరంబులు= 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 393 
మణుల నగలు, వింత గొలుపు వస్త్రాలు; సమకట్టను= సమకూర్చటానికి; సరస+అన్న= రససంపన్నాలైన అన్నాలు; స్వాదు 
పానద్రవ్యంబులు= రుచికరమైన పానీయాలు; ఒడంగూర్చను= లభింపజేయుటకు; నేర్చ్పరులు+అగు= సమర్ధులైన; తద్‌జ్ఞులన్‌= 
తెలిసినవారిని; నియమించెన్‌= నియోగించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆంబికేయుండు= అంబిక కొడుకు- ధృతరాష్ట్రుడు; 
విదురునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: వృక్షస్‌స్టలం లం విడిది చేయటానికి తగిన చోటు “అని పరిచారకులతో పలికి దుర్యోధనుడు మళ్ళీ 
ఇట్టా అన్నాడు: “శ్రీకృష్ణుడు ఉదయమే ఇచటికి రాగలడు. రావటానికి మునుపే అన్ని పనులు చేయాలి సుమా” 
అని వారిని పంపివేశాడు. 'హస్తినాపురంలో ఉత్సవం చాటండి అని మరి కొందరిని ఆజ్ఞాపించాడు. రకరకాల 
సుగంధ (ద్రవ్యాలు, పూలదండలు, రత్నాల నగలు, చిత్ర, విచిత్రాలైన వ(స్తాలు సమకూర్చండి. రుచికరాలైన 
వంటకాలు, కమ్మని పానీయాలు సిద్దం చేయండి” అంటూ ఆయా పనులలో ప్రవీణులైనవారిని నియమించాడు. 
ఆ తరువాత ధృతరాష్ట్రుడు విదురుడితో ఇట్లా అన్నాడు: 


ధృతరాష్టుండు విదురుతో శ్రీకృష్ణు రాక సెప్పి సంతోషించుట (సం. 5-84-20) 


క. “వివిధ మణిమయ రథంబులు । జవనాశ్వంబులును భద్రసామజములు ర 
త్న విభూషణములు దాసీ । నివహంబులు( జాలం గృష్ణునికి నే నిత్తున్‌. 156 


ప్రతిపదార్థం: వివిధ మణిమయ రథంబులున్‌= రకరకాల రతనాల రథాలను; జవన+అశ్వంబులును= వడిగల గుట్టలను; 
భద్ర సామజములున్‌= భద్రజాతికి చెందిన ఏనుగులను; రత్న విభూషణములున్‌= రతనాల ఆభరణాలను; దాసీ నివహంబులున్‌= 
పనికత్తెల గుంపును; చాలన్‌= ఎక్కువగా; నేను; కృష్ణునకున్‌; ఇత్తున్‌= ఇస్తాను. 


తాత్పర్యం: 'నేను శ్రీకృష్ణుడికి మణులు పొదిగిన రకరకాల రథాలను, వేగంగా పరుగెత్తగల గుర్రాలను, భద్రజాతికి 
చెందిన గజాలనూ, రతనాల సొమ్ములనూ, పెక్కుమంది పరిచారికలను ఇస్తాను. 


క మన యింట సుయోధను గృహ । మున దుశ్శాసను నికేతమున నెయ్యది యా 
తని చూడి కించు నదియె । ల్లను గౌరవమొప్ప నీవలయు మన మనఘా!' 157 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; మన+ఇంటన్‌= మన గృహంలో; సుయోధను గృహమునన్‌= దుర్యోధనుడి మందిరంలో; 
దుశ్చాసను నికేతమునన్‌= దుశ్శాసనుడి సౌధంలో; ఎయ్యది= ఏ వస్తువు; ఆతని చూడ్కికిన్‌+ఇంచున్‌= ఆయన చూపునకు 
ఇంపు గొలుపుతుందో; అది+ఎల్లను= దాని నంతయు; గౌరవము+ఒప్పన్‌= ఆదర మతిశయించునట్టు; మనము= మనం; 
ఈన్‌+వలయున్‌= (కృష్ణుడికి) ఇవ్వాలి. 


తాత్సర్యం: విదురా! మన గృహంలో కాని, సుయోధనుడి మందిరంలోగాని; దుశ్శాసనుడి భవనంలోగాని గోవిందుడి 
చూపులకు ఏ వస్తువు ఇంపు కలిగిస్తుందో ఆ వస్తువును మన మెంతో ఆదరంతో ఆయనకు సమర్పించాలి.” 


నిశేషం: శ్రీకృష్ణు డేది కోరితే అది కానుకగా ఇచ్చి, అతడిని తన వాడిగా చేసికొని, పాండవులలో భేదాన్ని తీసికొనిరావాలని 
ధృతరాష్ట్రుడి రాజకీయ వ్యూహం. ఇది శత్రువుల పట్ట (ప్రచ్చన్న భేదోపాయం. (సంపా.) 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన విని యాత. డిట్లనియె 'నంబుజనాభునిం బ్రీతు( జేయు కం 
టెను హితమైన కృత్య మొకటిం గలదే? యది మేలు; పాండునం 
దనులకు నైదయూళ్ళు లుచితస్థితి నిచ్చుట కోపమన్న యు 
న్మిన యిటు లోపు కల్మి ధరణీవర! యేమిట వచ్చె. జెప్పుమా! 158 


ప్రతిపదార్థం: అనన్‌ విని= ధృతరాష్టుడు అట్టు పల్కగా విని; ఆతండు+ఇట్టు+అనియెన్‌= విదురుడిట్లా చెప్పాడు; అంబుజ 
ఇ [ర్‌ రా, (30) 

నాభునిన్‌= కమలము నాభియందుగల నారాయణుడిని; ప్రీతున్‌ చేయు కంటెను= సంతుష్టుడిని చేయటంకంటే; హితము+ఐన; 

కృత్యము= (శ్రేయస్కరమైనపని; ఒకటిన్‌+కలదే!= మరొక టున్నదా?; అది మేలు= అట్లా చేయటం మంచిది; పాండునందనులకున్‌= 

నీ తమ్ముని కొడుకులకు; ఐదు+అ+ఊళ్ళు= కేవలం ఐదు గ్రామాలు; ఉచితస్థితిన్‌= న్యాయమైన రీతిలో; ఇచ్చుటకున్‌= 

ఇవ్వటానికి; ఓపము= సహించలేము; అన్న+ఉన్కిన్‌+అ= అనెడు స్థితిలో; ఇటులు+ఓపు+కల్మి= వాసుదేవునకు నచ్చినవెల్తా 

ఇచ్చుటకు చాలిన సిరి; ధరణీవర!= ఓరాజా!; ఏమిటన్‌ వచ్చెన్‌= ఏవిధంగా లభించింది; చెప్పుమా!= తెలుపుము. 


తాత్సర్యం: ధృతరా ష్టుడిట్లా పలికిన పలుకులు విని విదురుడు ఇట్లా బదులు పలికాడు: “మహారాజా! పరమాత్ముడైన 
శ్రీకృష్ణుడిని సంతుష్టుని చేయటంకన్న మంచిపని మరొక్కటి ఉంటుందా? అది మన కెంతో శ్రేయస్కరం. కాని, 
౬ం లు 
పాండు కుమారులకు న్యాయపద్దతిలో కేవలం ఐదు (గ్రామాలు ఇవ్వటానికి తగినశక్తిలేని మనకు శ్రీహరి కిష్టమైనవాటిని 
ఠా నౌ అ 
సమర్పించటానికి చాలినంత సంపద ఉన్నట్టుండి ఎట్లా లభించిందో చెప్పు. 


విశేషం: ధృతరాష్ట్రుడి లోభగుణాన్ని వ్యంగ్యంగా అధిక్షేపించటం ఇందులో ధ్వని. అయినవాళ్ళకు అయిదూళ్ళివ్వలేని పీనాసి 
ఆ భగవంతుడికి సమర్పించగల సంపదను ఇవ్వగలడా? అని ప్రశ్న. 'భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు” అనే వేమన సూక్తి 
జ్ఞాపకం వచ్చేటట్టు మాటలాడాడు విదురుడు. (సంపా) 


అట 
న. 


ఉ. నీ తలంపేను గంటి నొకనేర్పున శౌరికి లంచమిచ్చి సం 
ప్రీతునిం జేసి, కార్యగతి భేదము సేయంగ6 జూచె; దింత బే 
లైతిగదే! సుమేరు సద్భశార్థము( జూచియు. బార్జుం. బాయునే? 
యాతండు? క్రీడి భక్తియును నచ్యుతు పెంపును నీ వెటుంగవే? 159 


ప్రతిపదార్థం: నీ తల(పు= నీ ఉద్దేశం; ఏను= నేను; కంటిన్‌= తెలిసికొన్నాను; ఒక నేర్పునన్‌= ఒక చాతుర్యంతో; శౌరికిన్‌= 
శ్రీకృష్ణుడికి; లంచము+ఇచ్చి= లంచమిచ్చి; సంప్రీతునిన్‌+చేసి= సంతుష్టుడిని చేసి; కార్యగతిన్‌= రాయబారం విషయంలో; 
భేదము+చేయంగన్‌+చూచెదు= భేదబుద్ధి పుట్టించాలని ఆలోచిస్తున్నావు; ఇంత బేల+ఐతి+కదే!= ఇంత మూఢుడవైనావు గదా! 
ఆతండు= కృష్ణుడు; సుమేరుసదృశ+అర్థమున్‌= మేరుపర్వతమంత ధనాన్ని; చూచియున్‌= చూచికూడా; పార్టున్‌= అర్జునుడిని; 
పాయునే?= విడుస్తాడా?; (క్రీడిభక్తియును= అర్జునుడి పరమడ్రేమనూ; అచ్యుతు పెంపును= గోవిందుడి గొప్పతనమునూ; 
నీవు; ఎజుంగవే?= తెలియవా? 


తాత్పర్యం: మహారాజా! నీ ఉద్దేశం నేను (గ్రహించాను. ఏవో కానుకలు సమర్పించే మిషతో శ్రీకృష్ణుడికి 
లంచమిచ్చి, తృప్రిపరిచి పాండవుల విషయమై కార్యవిధానంలో భేదబుద్ది కల్పించవలెనని యత్నిస్తున్నావు. న్స్‌ 
వెంత తెలివిమాలినవాడవో చెప్పలేను. నీవు మేరుపర్వతంతో సమానమైన ధనం సమర్పించినప్పటికీ, ఆయన 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 395 


అర్జునుడిని విడువడు. వాసుదేవుడిపై, పార్టుడికున్న భక్తి ప్రపత్తు లెటువంటివో, గోపాలదేవుడి గొప్పతన 
మెటువంటిదో తెలియనివాడవా నీవు? 


విశేషం: ధృతరాష్ట్రుడు లోభి. శ్రీకృష్ణుడిని లోభపెట్టి వశం చేసికొనవలెనని యత్నించటం ఎంత అవివేకమో విదురుడు 
హెచ్చరించాడు. నరనారాయణుల సంబంధం విభజించలేని భక్తి ప్రేమ సూత్రాలతో కట్టబడి ఉన్నది. దానిని మేరు పర్వతమంత 
ధనాన్నిచ్చినా భేదించ లేవని హెచ్చరించాడు. వారిది అర్జార్థ సంబంధం కాదని తెల్పాడు. శ్రీకృష్ణుడు భక్తికి వశమవుతాడు 
కాని, లంచాలతో కాదని తేల్చి చెప్పాడు. ధృతరాష్టుడి నైచ్యం ఈ భేదోపాయంలో తేటపడుతుంది. (సంపా) 
తే. అర్జునుండు ప్రాణతుల్యుండు హరికి నట్లు । గాన జలపూర్ణ మంగళ కలశమునకు. 

బాద్యమునకును గుశలసంప్రశ్నమునకు । మిగుల నొండు జనార్దను మెచ్చుగాదు. 160 
ప్రతిపదార్థం: హరికిన్‌= శ్రీకృష్ణునికి; అర్జును(డు; ప్రాణతుల్యుండు= ప్రాణంతో సమానమైనవాడు; అట్టు+కానన్‌= అందువలన; 
జలపూర్ల మంగళ కలశమునకున్‌= మంగళార్థమై నీటితో నిండిన కుంభమునకును; పాద్యమునకును= కాళ్ళు కడుగుకొనే 


నీళ్ళకును; కుశల సం(ప్రశ్ళమునకున్‌= యోగక్షేమాలు అడుగుటకంటెను; మిగులన్‌= మించి; ఒండు= మరొక్కటి; జనార్దను 
మెచ్చు+కాదు= శౌరికి ప్రీతిని కలిగించదు. 


తాత్సర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడికి ప్రాణసమానుడు కనుక మంగళాచారానికైన జలపూర్ణ కుంభానికి మించి, కాళ్ళు 
కడుగుకొనే నీళ్ళకు మించి, యోగక్షేమాలు పరామర్శించటానికి మించి మరేదీ అతడికి ప్రీతికరంకాదు. 


క. మన కడకు నేమి కార్యం । బునకై యాతండు వచ్చె. బూనికిమెయి నా 
పని వంచింపక చేయుట । విను మతనికి. బ్రియము; తక్కువేయును నేలా?” 161 


ప్రతిపదార్థం: వినుము; ఆతండు= శ్రీకృష్ణుడు; మన కడకున్‌= మన దగ్గరకు; ఏమి కార్యంబునకై= ఏ పని మీద; వచ్చెన్‌= 
వచ్చాడో; పూనికి మెయిన్‌= (శ్రద్దతో; ఆ పనిన్‌= ఆ కార్యాన్ని; వంచింపక= మోసగించక; చేయుట= చేయటం; అతనికిన్‌= 
హరికి; ప్రియము= ఇష్టం; తక్కు= ఇతరములు; వేయునున్‌+ఏలా?= వేయి చేయట మెందుకు? 


తాత్సర్యం: మహారాజా! నా మాటలు వినుము. శ్రీకృష్ణుడు మన దగ్గరకు ఏ పని మీద వస్తున్నాడో ఆ పనిని 
మోసగించక నెరవేర్చటం అతడికి ఇష్టం. ఆ పనిని కాదని మనం ఎన్ని చేసినా ఏమి లాభం?” (ఏమీ లాభం లేదని 
భావం). 


వ. అనిన విని దుర్యోధనుండు దండ్రి కిట్లనియె: 162 
తాత్పర్యం: విదురుడి మాటలు విని సుయోధనుడు జనకుడితో ఇట్లా అన్నాడు: 


క, అది విదురు చెప్పినట్టిద । తుది. గృష్టుండు పాండుసుతులతో వేజగునే? 
పదనెటు(గ కీ(గియిచ్చిన | బెదరి రనరె యొచ్చెమైనం బిమ్మట నగరే! 163 


ప్రతిపదార్థం: అది విదురు చెప్పిన+అట్టిది+అ= విదురుడు చెప్పిన ఆ మాట వాస్తవం; తుదిన్‌= కడకు; కృష్ణుడు; 
పాండుసుతులతోన్‌= పాండవుల నుండి; వేణు+అగునే?= విడివడునా?; పదను+ఎణుంగక= మనసు యొక్క పాకం 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెలియక; ఈంగి+ఇచ్చినన్‌= కానుకలు(దానాలు) ఇస్తే; బెదరిరి+అనరె?= కౌరవులు భయపడినా రనరా?; ఒచ్చెము+ఐనన్‌= 
న్యూనత కలిగితే; పిమ్మటన్‌= పిదప; నగరె?= పరిహసింపరా? 


తాత్సర్యం: “కృష్ణుడి తత్త మెట్టిదో విదురుడు చెప్పాడు. అతడు పాండవులను ఎన్నటికీ విడువడు. అతడి మనః 
పరిపాకం తెలియక కానుకలిస్తే మనం భయపడ్డామని అంటారు. కార్యంలో న్యూనత కలిగితే పిదప మనలను 
అందరూ పరిహసిస్తారు. 


ఆ. _ అతండు పూజనీయు. డగు; నే నెటుంగుదు; | నైన ధనము లీ(గి యనదతనము 
వచ్చు( బెచ్చు పెరింగి వైరులు గర్వింతు; । రేల పగ యడంగు నిట్టులైన?' 164 


ప్రతిపదార్థం: అతండు= శ్రీకృష్ణుడు; పూజనీయుండు+అగున్‌= పూజించదగిన వాడే జౌతాడు; ఏన్‌+ఎయుంగుదున్‌= నాకు 
తెలుసు; ఐనన్‌= కాని; ధనములు+ఈణగిన్‌= ధనావళి ఇవ్వటంచేత; అనదతనము+వచ్చున్‌= మనకు అల్పత్వం కలుగుతుంది; 
పెచ్చు పెరిగ్న= అంతకంతకు విజృంభించి; వైరులు= మన విరోధులు; గర్వింతురు= అహంకరిస్తారు; ఇట్టులు+ఐనన్‌= ఇట్టు 
కావిస్తే పగ+ఏల+అడంగున్‌?= శత్రుత్వం ఎట్టా అణగిపోతుంది? 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు పూజించటానికి తగినవాడని నాకు తెలుసు. కాని, అతడికి మనం ధనాలిస్తే మన అల్పత్వం 
బయటపడుతుంది. వైరులు అంతకంతకూ అహంకరిస్తారు. ఇందువలన విరోధం శమించదు.” 


క. అనవుడు భీష్ము(డు ధృతరా । ష్తున కిట్లను 'నీవునుం గొడుకు నేమే ని 

చ్చిన నొకటి యీగి లేకు । న్నను వేటొక్కటి దలంచునా కేశవుండున్‌. 165 
ప్రతిపదార్థం: అనవుడున్‌= దుర్యోధనుడు అట్లా పలుకగనే; భీష్ముడు; ధృతరాష్టునకున్‌; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; 
నీవునున్‌; కొడుకున్‌; ఏమేన్‌= ఏవైనను; ఇచ్చినన్‌+ఒకటి= ఇస్తే ఒకవిధంగా; ఈగి లేకున్నను= ఇవ్వక పోయిననూ; వేణు+ 
ఒక్కటి= మరొక్కటి; కేశవుండున్‌= శ్రీకృష్ణుడు కూడా; తలంచునా?= భావిస్తాడా? 


తాత్సర్యం: సుయోధనుడు పలికిన తర్వాత భీష్ముడు ధృతరాషుడిని జూచి 'నీవూ, నీ కొడుకూ ఏమైనా ఇస్తే ఒక 
విధంగానూ, ఇవ్వకపోతే మరొక విధంగానూ ఆ శ్రీకృష్ణుడుకూడా భావిస్తాడా? 
క విను, మత(డు సేయయూనిన । పని దప్పింపంగరాదు పాండవులం దే 

ర్పను గృష్టుండు వెరవుగం జొ । చ్చిన మే లాపురుషు పనుపు సేయుము పుత్రా! 166 
ప్రతిపదార్థం: పుత్రా!= వత్సా!; వినుము= నా మాటలు వినుము; అతండు= కృష్ణుండు; చేయన్‌+పూనిన పనిన్‌= చేయటానికి 
నిర్ణయించిన కార్యాన్ని; తప్పింపంగన్‌ రాదు= తొలగద్రోయటానికి శక్యం కాదు; పాండవులన్‌= పాండవులను; తేర్పను= 


ప్రసన్నులను కావించటానికి; కృష్ణుండయు= పురుషోత్తముడు; వెరవుగన్‌+చొచ్చినన్‌= యుక్తంగా ఇందు (ప్రవేశించిన; మేలు= 
మంచిది; ఆ పురుషు పనుపు చేయుము= ఆ మహానుభావుడి ఆజ్ఞ నిర్వర్తించుము. 


తాత్పర్యం: కుమారా! నారాయణుడు చేయదలచిన పనిని తప్పించటానికి మన తరం కాదు. ఆయన పాండవుల 
నుద్దరించటానికి ఇక్కడికి రావటం సమంజసమే. ఆ మహాత్ముడి ఆజ్ఞ శిరసావహించుము. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 397 


క. నారాయణుండు ధర్మా । ర్థారూఢము గా6ంగం బలుకు నది నీవును నీ 
వారును గైకొని యెంతయు । గారవమున. జేయ నెల్ల కార్యంబు నగున్‌.' 167 


ప్రతిపదార్థం: నారాయణుండు= శ్రీకృష్ణుడు; ధర్మ+అర్థ+అరూఢము కాంగన్‌= ధర్మార్జాలతో ప్రసిద్దమయ్యేటట్టుగా; పలుకునది= 
చెప్పునట్టిదానిని; నీవును; నీ వారును= నీ మి(త్రులును; కైకొని= స్వీకరించి; ఎంతయున్‌= మిక్కిలి; గారవమునన్‌+చేయన్‌= 
ఆదరంతో చేస్తే; ఎల్లకార్యంబున్‌+అగున్‌= పనులన్నీ చక్కబడతాయి. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ధర్మార్థయుక్తంగా చెప్పే మాటలు నీవూ, నీవారూ గ్రహించి మిక్కిలి ఆదరంతో ఆ 


ప్రకారంగా చేస్తే పనులన్నీ సఫలమౌతాయి.” 


క అనుటయు సుయోధనుడు భీ । ష్మున కిట్లను. 'బాండురాజు సుతులకు నిమ్మే 
దిని హరి సగపా లీ దగు । ననుం బో, యే నీను, గాని యది యట్లుండెన్‌. 168 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పితామహుడు చెప్పగా; సుయోధనుండు= దుర్యోధనుడు; భీష్మునకున్‌= భీష్ముడితో; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; హరి= శ్రీకృష్ణుడు; పాండురాజ సుతులకున్‌= పాండురాజు కుమారులకు; -ఈ+మేదినిన్‌= 
ఈ భూమిలో; సగపాలు= అర్హ భాగం; ఈన్‌+తగున్‌+అనున్‌+పో= ఇవ్వటం యోగ్యం అని అంటాడు; ఏన్‌= నేను; ఈను= 
ఇవ్వను; కాని; అది+అట్టు+ఉండెన్‌= ఆ విషయమంతే. 


తాత్సర్యం: భీష్ముడి మాటలు విని దుర్యోధనుడు ఆయనతో ఇట్లా అన్నాడు: “శ్రీకృష్ణుడు పాండవులకు అర్హరాజ్య 
మిమ్మని చెపుతాడు; నేను ఇవ్వను. ఆ విషయం వదలిపెట్టండి. 


విశేషం: పాండవులకు రాజ్యభాగం ఇవ్వనని దుర్యోధనుడు ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్ముడికి చెప్పాడు. (విరా. 4- 
236) అతడా మాట మీదనే ఉన్నాడు. (సంపా.) 


వ. వేటొక కార్యంబు సేయం దలంచితి; నది వినుము! పాండవులకు నేడుగడయు జనార్దనుం; డతనింబట్టి 
బంధించిన టిక్కలు విటిగిన పులుంగులుం బోలె వారు నాకు విధేయు లగుదురు; పాంచాల యాదవాదులైన 
తదీయ బంధు మిత్రులు నా వశంబున వర్తిల్లుదురు; సమస్త దేశంబులు నేన యేలుదు; దీనికిం దగిన 
యుపాయ సహాయంబు లనువు సేసెద; నీవింక నేమి సెప్పెదవు చెప్పుమనిన విని యతిఘోరంబగు 
నవ్విచారంబునకు నమాత్యసహితంబుగా సంతప్రచిత్తుండై వైచిత్రవీర్యుండు కొడుకున కిట్లనియె: 169 


ప్రతిపదార్థం: వేణు+ఒక కార్యంబు= మరొక పని; చేయన్‌+తలంచితిన్‌= చేయటానికి సంకల్పించాను; అది వినుము= ఆ 
పని ఏమిటో వినుము; జనార్దనుండు= శ్రీకృష్ణుడు; పాండవులకున్‌; ఏడు+కడయున్‌= గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, 
విద్య, దైవం, దాత అని సప్త ప్రకారాలుగా రక్షకమైఉన్నవాడు; అతనిన్‌ పట్టి బంధించినన్‌= అతడిని పట్టుకొని కట్టిపడవేస్తే; 
వారు= పాండవులు; టెక్కలు విజిగిన= రెక్కలు తెగిన; పులుంగులున్‌+పోలెన్‌= పక్షుల మాదిరిగా; నాకున్‌; విధేయులు+అగుదురు= 
అణగి మణగి ఉంటారు; పాంచాల యాదవ+ఆదులు+ఐన= (ద్రుపదుడు, యాదవులు మొదలైన; తదీయ బంధు మి(తులు= 
పాండవులయొక్క చుట్టాలు, హితులు; నా వశంబునన్‌+వర్తిల్లుదురు= నా అధీనంలో మెలగుతారు; సమస్త దేశంబులు; 
నేను+అ= నేనే; ఏలుదున్‌= పాలిస్తాను; దీనికిన్‌ తగిన; ఉపాయ సహాయంబులు= ఉపాయం, తోడ్పాటు; అనువు+చేసెదన్‌= 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


సిద్దపరుచుకొంటాను; నీవు; ఇంకన్‌; ఏమి చెప్పెదవు చెప్పుము; అనినన్‌+విని= దుర్యోధనుడనగా విని; అతి ఘోరంబు+అగు= 
మిక్కిలి దారుణమైన; ఆ+విచారంబునకున్‌= అతడి ఆలోచనకు; అమాత్య సహితంబుగాన్‌= మంత్రులతో కూడ; సంతప్త 
చిత్తుండు+ఐ= ఉడుకుతున్న మనస్సు కలవాడై; వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుడి కొడుకైన ధృతరాష్ట్రుడు; కొడుకునకున్‌= 
దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్పర్యం: మరొక పని చేయదలచాను. అదేమిటో వినుము. పాండవులకు గురువు, తల్లీ, తండ్రీ, పురుషుడూ, 
విద్యా, దైవం, దాత అయి సర్వ విధాల రక్షిస్తున్న ఆ శ్రీకృష్ణుడిని పట్టి బంధిస్తే వారు రెక్కలు విరిగిన పక్షులై నాకు 
అణగి మణగి ఉంటారు. పాంచాలపతి, యాదవులు మొదలైన వారి చుట్టపక్కాలు, మిత్రులు నేను చెప్పినట్టు 
మెలగుతారు. దేశాలన్నీ నేనే ఏలుతాను. ఇందుకు తగిన ఉపాయం, తోడ్పాటు సిద్దం చేసికొంటాను. ఇక నీవేమి 
చెప్పదలచావో చెప్పుము” అన్నాడు. మిక్కిలి దారుణమైన అతడి ఆలోచనకు మం(త్రులతో కూడిన ధృతరా(ష్టుడు 
తన హృదయం ఉడికిపోగా సుయోధనుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: 1. అలం: ఉపమ. శ్రీకృష్ణుడు దూరమైతే పాండవులు రెక్కలు తెగిన పక్షులవలె విలవిలలాడి తనకు వశమవుతారని 
దుర్యోధనుడి వ్యూహం. ఇది భేదం కాదు ద్రోహం. ఇది కుటిలోపాయం. దుష్టనీతి. ధర్మనీతి ఈ ఉపాయాన్ని అంగీకరించదు. 
పైపెచ్చు గర్హిస్తుంది. 

2. దుర్యోధనుడు బరి తెగించి తన దుర్వినీతిని అందరి ముందూ (ప్రకటించి, ఎవరేమన్నా తన యత్నం కొనసాగుతుందని 
ప్రకటించి ఉద్దతుడివలె వ్యవహరించాడు. (సంపా.) 


క “ఓహో! యిట్లనుట జగ । ద్లోహం; బిమ్మాట మటివు; దూతత్వంబున్‌ 
స్ట త 
మాహాత్మ్యంబును ధర్మో | త్సాహంబును విను మబాధ్యతకు6 గారణముల్‌. 170 
ప్రతిపదార్థం: ఓహో!= జౌరా!; ఇట్టు+అనుట= శ్రీకృష్ణుడిని బంధిస్తానని పలకటం; జగత్‌+(ద్రోహంబు= లోకానికి కీడు 
చేయటం; ఈ+మాట= ఇపుడు నీవన్నమాట; మజవు= మరచిపొమ్ము; వినుము= నా మాట వినుము; దూతత్వంబున్‌= 


రాయబారితనం; మాహాత్మ్యంబున్‌= మహానుభావత్వం; ధర్మ+ఉత్సాహంబును= ధర్మానికై పాటువడటం; అబాధ్యతకున్‌= 
బాధించబడ కుండుటకు; కారణముల్‌= హేతువులై ఉన్నవి. 


తాత్సర్యం: 'జారా! శ్రీకృష్ణుడిని బంధిస్తాననటం లోకానికంతటికీ కీడు చేసినట్టేకదా! ఈ దురాలోచన మానుము. 
రాయబారిగా వచ్చినవాడిని, మహాత్ముడిని, న్యాయంకొరకు పాటువడేవాడిని బాధించకూడదు. 


విశేషం: ఊహించని విషయాన్ని ఒక్కసారిగా విన్నప్పుడు కలిగే ఆశ్చ్ళర్యభావం, వినకూడని విషయం విన్నప్పుడు కలిగే ఉద్వేగం 
ఈ పద్యంలోని చిత్తవృత్తి. దుర్యోధనుడి వ్యూహం బాధ్యతారహితమైనదని ధృతరాష్ట్రుడు ఉద్వేగంతో పేర్కొన్నాడు. దానికి 
కారణాలు మూడింటిని చెప్పాడు. 1. శ్రీకృష్ణుడు దూత. అతడిని బంధించరాదు. 2. అతడు మహాత్ముడు. మహాత్ములకు 
కీడు చేస్తే హాని కలుగుతుంది. 3. అతడు ధర్మసాధనోత్సాహంతో వస్తున్న పుణ్యాత్ముడు. అతడికి కీడు చేయటం అధర్మం. 
అందువలన శ్రీకృష్ణ నిర్బంధం సర్వత్రా నిరసించతగిందని తెలిపాడు. (సంపా.) 


క్ర ఈ కారణములు గలవను । నా కొల(దియె వాసుదేవుణ డదిగాకయు. గీ 
డే కురువంశమున కతని । రాక? యతం డేమి సేసెరా పాపాత్మా! 171 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 399 


ప్రతిపదార్థం: ఈ కారణములు గలవు= ఈ హేతువులన్నీ శ్రీకృష్ణుడి విషయంలో ఉన్నవి; అను+ఆ కొలందియె?= అన్నంత 
మా(త్రమేనా?; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు (అతడు జగద్వ్యాపకుడైన భగవంతుడు); అదికాకయున్‌= అంతేకాక; అతనిరాక= 
ఆ మహనీయుడి ఆగమనం; కురువంశమునకున్‌= కురుకులానికి; కీడే?= హానికరమా?; అతండు= కృష్ణుడు; ఏమి చేసెరా?= 
ఏమి తప్పు చేశాడురా?; పాప+ఆత్మా?= పాపచిత్తుడా! 


తాత్సర్యం: దౌత్యం నెరపుటకు వస్తున్నవాడు, గొప్పవాడు, ధర్మం నిలపటానికి పాటుపడేవాడు అయిన గోపాలదేవుడిని 
నొప్పించరాదు. అతడు సామాన్యు డనుకొన్నావా? సకల జగద్య్వాపకుడైన శ్రీమన్నారాయణుడు. ఇంతేకాదు. 
అతడిరాకవలన మన కురువంశానికి ఏమి హాని? పాపీ! పట్టి బంధించటానికి అతడు చేసిన తప్పేమిటి? 


విశేషం: 1. శ్రీకృష్ణుడిని బంధించటం ఎంత అధర్మమో, అంత అసంబద్దం. సామాన్యుడైతే బంధించవచ్చు ననుకొంటే 
శ్రీకృష్ణుడు అసామాన్యుడు. కీడు చేసిన వాడైతే అతడికి కీడు తలపెట్టటం లోకన్యాయం. కాని, కురువంశానికి హితం కోరి 
వచ్చేవాడిని బంధించటం దరిచేరిన అదృష్టాన్ని దూరం చేసికొనటమే. ఈ మాటలన్న తరువాత ధృతరాష్టుడు నిగ్రహించుకొనలేక 
బావురుమన్నట్టు “పాపాత్మా! శ్రీకృష్ణుడు నీకేం అపకారం చేశాడురా?” అని ఎలుగెత్తి ఆక్రోశించాడు. 


2. ఇది చిత్తశుద్దితో అన్న మాటలుగానూ ఉన్నాయి, అందరి ముందు కొడుకును మందలిస్తున్నట్టూ ఉన్నాయి. తం(డ్రిమాట 
కొడుకు లెక్కచేయడని చెప్పుకొంటాడు. ఎవరైనా చెప్పగలిగితే చెప్పి దుర్యోధనుడిని మార్చండని పిలుపునిస్తాడు. పైకి ఎన్ని 
పలికినా లోన పుత్రుడి పక్షంవాడే ధృతరాష్టుడు. అతడి నీతివాక్యాలు నీటి బుడగలు. (సంపా.) 


వ. అని యదల్లై నప్పుడు గాంగేయుం డాంబికేయున కిట్లను 'నీ కొడుకు ప్రాణగొడ్డంబైన కార్యంబు సేయందలంచె 
దామోదరు నిట్లు సేయం జూచెనేనిం దానును దనవారును వినాశంబు. బొందుదు; రింతియ; యిది సేసిరి 
సేయరైరి యమ్మహాత్మునెడ నీయపరాధంబు విచారించిన దుష్టాత్ములు నష్టాత్ముల కాక, యని పలికి 
యేనిట్టిదాని వినంజాలి ననుచు మొగంబు గంటువెట్టుకొని దిగ్గన లేచిపోయె, ధృతరాష్తుండును 
దుర్యోధనునితో 'నిటువంటి కొటగాములు మనంబునం దలంచినప్పుడు సేయంగలవాండవు గావున దీనం 
జేటువచ్చు నుడుగుమయ్య' యనిచెప్పి యతనిం దక్కినవారినిం బోవంబనిచి తగిన వర్తనంబున నుండె; 
మటలఖునాండు. 172 


ప్రతిపదార్థం: అని+అదల్సెన్‌= అని కోపంతో ధృతర్మాష్టుడు గద్దించాడు; అప్పుడు; గాంగేయుండు= గంగాపుత్రుడగు 
భీష్ముడు; ఆంబికేయునకున్‌= అంబ కొడుకైన ధృతరాష్టుడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; నీ కొడుకు; ప్రాణగొడ్డంబు+ఐన= 
ప్రాణసంకటం కలిగించే; కార్యంబు చేయన్‌+తలంచెన్‌; పని చేయటానికి తలపెట్టాడు; దామోదరున్‌= వనమాలా విరాజితుడైన 
శ్రీకృష్ణుడిని; ఇట్టు; చేయన్‌+చూచెన్‌+ఏనిన్‌= చేయటానికి యత్నిస్తే; తానును= అతడూ; తనవారును= అతడికి సంబంధించిన 
వాళ్ళూ; వినాశంబున్‌ పొందుదురు= నాశనాన్ని పొందుతారు; ఇంతి+అ= ఇది నిశ్చయం; ఇది చేసిరి+చేయరు+ఐరి= ఈ 
పని చేసినా; చేయుకమానినా; ఆ+మహాత్ము+ఎడన్‌= ఆ మహానుభావుడి విషయమై; ఈ+అపరాధంబు= ఈ దోషం; 
విచారించిన= సంకల్పించిన; దుష్ట+ఆత్ములు= పాపహృదయులు; నష్ట+ఆత్ములు+అ కాక= నాశనమై పోతారు పో; అని 
పలికి= అంటూ భీష్ముడు వచించి; ఏను= నేను; ఇట్టిదానిన్‌= ఇటువంటి పాపపు మాటను; వినన్‌+చాలన్‌= విని భరించలేను; 
అనుచున్‌; మొగంబు= ముఖం; గంటు+పెట్టుకొని= ముడుచుకొని; దిగ్గనన్‌= శీఘ్రంగా; లేచిపోయెన్‌= ఆ చోటు విడిచి 
వెళ్ళిపోయాడు; ధృతరాష్టుండును; దుర్యోధనుడితో; ఇటువంటి, కొణగాములు= అకార్యములు; మనంబునన్‌= మనస్సులో; 
తలంచిన+అప్పుడు= అనుకొన్న వెంటనే; చేయన్‌+కలవా(డవు= చేసే స్వభావం కలవాడివి; కావునన్‌= కాబట్టి; దీనన్‌= ఈ 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాపకార్యాచరణంవలన; చేటువచ్చున్‌= కీడు మూడుతుంది; ఉడుగుము+అయ్య!= నాయనా, ఈ చెడుపని చేయవద్దు; అని 
చెప్పి; అతనిన్‌; తక్కినవారినిన్‌= మిగిలిన వారిని; పోవన్‌+పనిచి= వెళ్ళిపొండని చెప్పి; తగిన వర్తనంబునన్‌+ఉండెన్‌= 
ధృతరాష్ట్రుడు తన పనిలో తాను ఉన్నాడు; మణునా(డు= ఆ మరుసటి రోజు. 


తాత్సర్యం: అని ధృతరా(ష్టుడు తన కుమారుడిని కసరినాడు. అప్పుడు భీష్ముడు ధృతరా(ష్టుడితో “నీ కుమారుడు 
ప్రాణసంకటమైన పనికి పూనుకొన్నాడు. గోవిందుడికి ఇట్లా కీడు చేయటానికి యత్నిస్తే తానూ తనవారూ 
నాశనమైపోతారు. ఈ పని చేసినా చేయకున్నా ఆ మహాపురుషుడి యెడ ఇట్టి అపకారం తలపెట్టిన దుష్టులు నష్టమై 
పోతారు. నేనిటువంటి మాటలు వినలేను' అని పలికి ముఖం ముడుచుకొని అక్కడనుండి వెంటనే లేచివెళ్ళాడు. 
ధృతరాష్టుడు కొడుకుతో “ఇటువంటి అకార్యాలను ఎప్పుడు మనసులో అనుకుంటావో అప్పుడే వాటిని చేసి 
తీరుతావు. నాయనా! ఇట్లాంటి పాడుపని చేస్తే కీడుమూడుతుంది. కనుక ఈ పని విరమించుకొనుము' అని చెప్పి 
అతడినీ, తక్కినవారినీ వెళ్ళండని చెప్పి, తన పాటికి తాను ఉండిపోయాడు. ఆ మరునాడు. 


విశేషం: 1. దుర్యోధనుడి దుష్టవ్యూహానికి భీష్ముడు అసమ్మతి తెలియజేయటమే కాక, దానివలన కలిగే దుష్పరిణామాలను 
కూడా తెలియజెప్పాడు. “వినాశకాలే విపరీత బుద్ది" అని భావించి సభనుండి తొలగిపోయాడు. పాండవులలో భేదాన్ని 
కలిగించాలని తలంచిన ధృతరాష్ట్ర దుర్యోధనుల పన్నాగాలు విఫలమై, వారి పక్షంలోనే భేదోపాయం ్రవర్తిల్లింది. మహాత్ముడైన 
శ్రీకృష్ణుడి రాకయే ఇన్ని కలతలకు కారణమైతే, ఆయన దౌత్యం ఎంతటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేమన్న 
భావం ధ్వని. 

2. 'అకార్యాలను అనుకొన్నప్పుడే ఆచరణలో పెట్టటం దుర్యోధనుడి స్వభావం'- అని ధృతరాష్ట్రుడి వ్యాఖ్య. దానిని వారించాడు. 
కాని, దుర్యోధనుడు వినడని తెలుసు. ధృతరాష్టుడు తన అధికారాన్ని వినియోగించి కొడుకును దండించడు. అదుపులేని 
అవినీతికి ప్రభువుగా ఉన్న ధృతరాష్ట్రుడి ద్వంద్వనీతికి ఈ సన్నివేశం ఉదాహరణం. (సంపా,) 


సీ. కాలోచితములగు కరణీయములు దీర్చి; కమలనాభుండు రేపకడయ కదలి 
తను గుశస్టలవాసు లనుప రా నందటి । నాదరంబున నిల్పి యరుగునపుడు 
గజ్జంబులును బండ్లు గంధమాల్యంబులు । ధృతరాష్ట్ర సుతుండు పుత్తేరం బ్రీతి 
నెడ నెడం గొనివచ్చి యిచ్చిన వాని నె । ల్లను వేడ్క ననుభవించిన విధంబు 


తే. సలిపి, యనుభవ మొల్లక చనంగ, నెదుర । బాహ్లిక ద్రోణ భీష్మాది బంధుమిత్ర 
గణము సర్వభూపాల లోకంబు. గురుకు । మార వర్గంబు( బుత్తెంచె మనుజవిభుండు. 173 


ప్రతిపదార్థం: కమలనాభుండు= పద్మము బొడ్డునగల శ్రీహరి; కాల+ఉచితములు+ఐన= వేళకు తగినట్టి; కరణీయములు 
తీర్చి= చేయదగిన పనులు చేసి; రేపకడ+అ= (ప్రాతఃకాలంలోనే; కదలి= బయలుదేరి; తనున్‌= తనను; కుశస్టలవాసులు= 
కుశస్తలంలో ఉన్నవారు; అనుపన్‌+రాన్‌= సాగనంపటానికిరాగా; అందణన్‌= వారినందరినీ; ఆదరంబునన్‌= మన్ననతో; 
నిల్సి= ఆగండని చెప్పి; అరుగు+అపుడున్‌= వెళ్ళేసమయంలో; కజ్జంబులును= భక్ష్యాలను; పండ్డున్‌= ఫలాలను; 
గంధమాల్యంబులున్‌= చందనం; పూలదండలు; ధృతరాష్ట్ర సుతు(డు= దుర్యోధనుడు; పుత్తేరన్‌= పంపగా; (్రీతిన్‌= 
సంతోషంతో; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; కొనివచ్చి= తీసికొనివచ్చి; ఇచ్చినవానిన్‌+ఎల్లను= తన కిచ్చిన వాటినన్నిటినీ; 
వేడ్కన్‌= అభిలాషతో; అనుభవించిన విధంబు సలిపి= అనుభవించినట్టుగా నటించి; అనుభవము+ఒల్లక= నిజంగా ఆయా 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 401 
పదార్థాలను అనుభవించక; చనంగన్‌= వెళ్ళుతుండగా; మనుజవిభుండు= నరపతి అయిన ధృతరాష్ట్రుడు; బాహ్లిక (ద్రోణ 
భీష్మ+ఆది= బాహ్లికుడు, (ద్రోణుడు, భీష్ముడు మొదలైన; బంధు మిత్ర గణమున్‌= చుట్టాలయొక్క హితుల యొక్క 
సముదాయాన్ని; సర్వభూపాల లోకంబున్‌= సమస్త రాజసమూహాన్ని; కురుకుమార వర్గంబున్‌= తన కొడుకుల యొక్క 
మొత్తమును; ఎదురన్‌ పుత్తెంచెన్‌= శ్రీకృష్ణుడికి ఎదురుకోలు జరపటానికి పంపాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ప్రాతఃకాల విధు లన్నిటినీ నెరవేర్చి ఉదయమే హస్తినాపురికి బయలుదేరనుండగా కుశస్థల 
నివాసులు తనను సాగనంపటానికై దగ్గరకు వచ్చారు. వారినందరినీ ఆగండని నిల్సి శౌరి బయలుదేరాడు. అతడు 
వెళ్ళుతున్నప్పుడు దుర్యోధనుడు పంపగా పిండివంటలు, పండ్డు, చందనము, పూలదండలు దారిలో అక్కడక్కడా 
పీతితో ఆయనకు తెచ్చి ఇచ్చారు. ఇచ్చినవాటినెల్ల నారాయణుడు అభిలాషతో అనుభవించినవానివలె నటించాడు. 
నిజానికి వాటి నతడు అనుభవించలేదు. ఇట్లా శ్రీహరి హస్తినాపురికి వస్తుండగా ధృతరాష్ట్ర మహారాజు- బాహ్లికుడు, 
భీష్ముడు, (ద్రోణుడు మొదలైన బంధు మిత్ర కోటిని, సకల రాజ సమూహాన్ని, తన పుత్రులను ఆయనకు 
ఎదురుకోలు సల్పటానికి పంపాడు. 


శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని మందిరంబునకు( బోవుట (సం. 5-87-1) 


వ. ఇట్లు దుర్యోధనుం డొక్కరుండు దక్కనెల్లవారిం దూర్యాది శోభన పదార్థంబులు సమకట్టి ధృతరాష్తుండు 
వనుప నెదుర్కొనిన వాసుదేవుండు వారల నందటి నయ్యెతెటింగుల సంభావించి, కృతవర్మ దమవాండు 
గావున నతనికి సవిశేష స్నేహంబు సేసి, యతండు సేరువరా సమస్త జనంబులుం బరివేష్టింపం జని తన 
రాకకు నలంకృతంబును బ్రమోద చాపల సుభగ జనంబును నైన పురంబు సొచ్చి, రాజమార్గంబున నరుగు 
నవసరంబున మౌక్తిక మిళతంబులు బహుగంధ లుఇితంబులు నగు నక్షత ప్రకరంబులును బుష్ప 
నికరంబులునుం జల్లుచు సంతసిల్లుచు మైక్కుచు€. జొక్కుచు నిరుగెలంకుల రమ్యహర్మ్యంబులపై నిలిచి 
పొలిచి కనుంగొను నంగనాజనంబులు తమలోన. 174 


ప్రతిపదార్థం: ఇట్టు: దుర్యోధనుండు; ఒక్కరుండు తక్కన్‌= ఒకడు తప్ప; ఎల్లవారిన్‌= అందరినీ; తూర్య+ఆది శోభన 
పదారంబులు= వాద్యాలు మొదలైన మంగళ వస్తువులు; సమకట్టి= సిద్దపరిచి; ధృతరాష్టుండు; పనుపన్‌= పంపగా; ఎదుర్కొనినన్‌= 
ఎదురురాగా; వాసుదేవుండు; వారలన్‌+అందణజన్‌= వారినందరినీ; అయ్యె తెణంగులన్‌ సంభావించి= ఆయా విధాల ఆదరించి; 
కృతవర్మ; తమవా(డు కావునన్‌= తమ భోజ వంశస్థుడగుటచేత; అతనికిన్‌+సవిశేష స్నేహంబు+చేసి= ఆతనిపై మిక్కుటమైన 
స్నేహం కనబరిచి; అతండు= ఆ కృతవర్మ; చేరువన్‌ రాన్‌= వెంట వస్తుండగా; సమస్త జనంబులున్‌+పరివేష్టింపన్‌= 
జనులందరూ తన చుట్టూ బలసిఉండగా; చని= వెడలి; తన రాకకున్‌; అలంకృతంబును= అలంకరించబడి నదిన్నీ; 
'ప్రమోదచాపల సుభగ జనంబును= సంతోషంచేత సంచలిస్తున్న సుందర జనములు కలది; ఐన= ఐనట్టి; పురంబు చొచ్చి= 
హస్తినాపురం (ప్రవేశించి; రాజమార్గంబునన్‌; అరుగు+అవసరంబున్‌= వెళుతున్న సమయంలో; మౌక్తిక మిళితంబులు= 
ముత్యాలతో చేరినవియు; బహుగంధ లుళితంబులు= పెక్కు సువాసనలతో కూడినవి; అగు= ఐనట్టి; అక్షత ప్రకరంబులును= 
అక్షతల సమూహాలును; పుష్పనికరంబులును= పువ్వుల యొక్క మొత్తములును; చల్లుచున్‌; సంతసిల్లుచున్‌= సంతోషిస్తూ; 
మొక్కుచున్‌= నమస్కరిస్తూ; చొక్కుచున్‌= ఒడలు మరుస్తూ; ఇరు+కెలంకున్‌= రాజమార్గానికి రెండు వైపుల; 
రమ్యహర్మ్యంబులపైన్‌= అందమైన మేడల మీద; నిలిచి= నిలువబడి; పొలిచి= (ప్రకాశించి; కనుంగొని= చూస్తున్న; 
అంగనాజనంబులు= ఆడువారు; తమలోనన్‌= తమలో తాము. 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజు ఒక్క దుర్యోధనుడిని తప్ప తక్కిన వారినెల్ల వాసుదేవుని మంగళ వాద్యాలతో 
ఎదుర్కొనడానికి పంపించాడు. శ్రీకృష్ణుడు తనను ఆహ్వానించటానికి ఎదురుగా వచ్చిన వారినందరినీ ఆయా 
రీతుల గౌరవించాడు. కృతవర్మ తమవాడు గనుక అతడిని ప్రత్యేకంగా ఆదరించాడు. కృతవర్మ తన వెంబడి 
వస్తుండగా, జనులందరూ తన చుట్టూ బలసిరాగా, తనరాక సందర్భంగా చక్కగా అలంకరించబడినట్టిదీ, సంతోషంచేత 
కళకళలాడుతున్న ప్రజలు గలదీ అయిన హస్తినాపురంలో ప్రవేశించాడు. అతడు రాజమార్గంలో వెళుతుండగా 
రకరకాల సువాసనలు విరజిమ్ముతున్న ముత్యాలు కలిపిన తలంబ్రాలు, పూల మొత్తాలు శౌరిమీద చల్లుతూ, 
సంతసిస్తూ నమస్కరిస్తూ, పరవశిస్తూ మార్గానికి ఇరువైపుల నున్న అందమైన మేడలపై నిలిచి కనుగొంటున్న 
వనితలు తమలో తాము ఇట్టా అనుకొన్నారు: 


విశేషం: 1. మూర్చాభిషిక్తులైన ధృతరాష్ట్ర దుర్యోధనులు తప్ప మిగిలిన పెద్దలూ, పిన్నలూ అందరూ శ్రీకృష్ణుడిని ఆహ్యానించటానికి 
వెళ్ళారు. అది రాచమర్యాదలలో శ్రేష్టమైన పద్దతి. శ్రీకృష్ణుడిని దూతగానే కాక మహాత్ముడుగా భావించిన వైఖరి ధ్వని. 


2. ఆ వేడుకలో దుర్యోధనుడు పాల్గొంటే జరుగరానిది జరుగవచ్చునని కూడ ధృతరా ష్టుడు భావించి, అతడిని పంపకపోయి 
ఉండవచ్చును. 


3. శ్రీకృష్ణుడి దివ్యతేజం జీవులనందరినీ ఆకర్షించింది. ప్రజలందరూ ఆ పరమాత్ముడిని దర్శించుకొనటానికి ఉత్సాహ పడ్డారు. 
సముచితంగా ఆరాధిస్తూ ఆహ్వానించారు. (సంపా 


సీ, “ప్రాణంబుతో( గూడ రక్కసి చన్నుల । పాలు ద్రావిన ప్రాఢబాలు( డితంె! 
వ్రేల్మిడి జాణూరు విజిచి లోకముల మె । చ్చించిన యా జగజెట్టి యితంె! 
దుర్వృత్తుండగు కంసు( దునిమి యాతని తండ్రి.। బట్టంబు గట్టిన ప్రభు వితండె! 
సత్యభామకు బారిజాతంబుపై6 గల । కోర్మి( దీరిన రసికుం డితందె! 


తే.  వెన్నలును గోపికాచిత్త వృత్తములును । నరసి మ్రుచ్చిల నేర్చిన హరి యితండె! 
శ్రుతిశిరోభాగముల( దన సుభగచరణ । సరిసిజామోదమును గూర్లు చతురు. డితండె! 175 


ప్రతిపదార్థం: ప్రాణంబుతోన్‌+కూడన్‌= అసువులతో కూడ; రక్కసి చన్నుల పాలు= రాక్షసిఅయిన పూతన చనుబాలు; 
త్రావిన= (క్రోలిన; ప్రాఢబాలుండు= గడుసరి పిల్లవాడు; ఇతండె!= ఈతండే సుమా!; వ్రేల్మిడిన్‌= చిటిక వేసినంతలో; చాణూరున్‌= 
కంసుడి మల్లవీరుడైన చాణూరుడిని; విజీచి= భంజించి; లోకములన్‌= జగాలను; మెచ్చించిన= మెప్పించినట్టి; ఆ జగజెట్టి+ 
ఇతడె!= ఆ మేటివీరు డితడే సుమా! దుర్చృత్తుండు+అగు= చెడు నడవడి గల్లినట్టి; కంసున్‌+తునిమి= కంసుడిని 
సంహరించి; ఆతని తండ్రిన్‌= అతని తండ్రియగు ఉ(గ్రసేనుడిని; పట్టంబు+కట్టిన= పట్టాభిషిక్తుడిని చేసిన; ప్రభువు+ఇతండె!= 
దొర యితడే సుమా!; సత్యభామకున్‌= సత్యాదేవికి; పారిజాతంబుపైన్‌+కల= ఇంద్రుడి నందనోద్యానంలోని పారిజాత వృక్షం 
మీద నున్న; కోర్కిన్‌= కాంక్షను; తీర్చిన రసికుండు+ఇతండె!= నెరవేర్చిన సరసు డితడేసుమా!; వెన్నలును= నవనీతపు 
ముద్దలు; గోపికా చిత్త వృత్తములును= గోపికల యొక్క మనోవ్యాపారాలనూ; అరసి= తెలిసికొని; (ముచ్చిలన్‌+నేర్చిన= 
దొంగిలించనేర్చిన; హరి= దోషాలను హరించే నారాయణుడు; ఇతండె!= ఇతడే సుమా! (శ్రుతి శిరస్‌+భాగములన్‌= వేద శీర్ష 
ప్రదేశాలందు - ఉపనిషత్తులందు; తన సుభగ చరణ సరసిజ+ఆమోదమును= తన యొక్క మనోహరమైన పాదపద్మాలయొక్క 
పరిమళాన్ని, కూర్చు= సంధించు; చతురుండు= నేర్పరి; ఇతండె!= ఇతడే సుమా! 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 403 


తాత్సర్యం: ప్రాణాలతోపాటు రాక్షస కాంత అయిన పూతన చనుబాలు పానం చేసిన గడుసరి పిల్లడు ఇతడే. 
చిటికెలో మల్లవీరుడైన చాణూరుడిని విరిచి ప్రోగులుపెట్టి లోకాలను మెప్పించిన మేటి శూరు డితడే సుమా! 
దుష్ట్రవర్తనుడైన కంసుడిని నిర్మూలించి, అతడి జనకుడైన ఉ(గ్రసేనుడికి మధురా రాజ్యపట్టం కట్టబెట్టిన ప్రభు వితడే 
సుమా! పారిజాతవృక్షంపై సత్యభామకు గల కోర్కి తీర్చిన రసికవల్లభు డితడే సుమా! వెన్నలతోపాటు గొల్ల చేడెల 
చిత్తాలను అపహరించ నేర్చిన శ్రీహరి ఇతడే సుమా! ఉపనిషత్తులకు తన పాదపద్మ పరీమళాన్ని సంధింప జాలు 
జాణ ఇతడే సుమా! 


విశేషం: 1. అలం: ఉల్లేఖం, ఉదాత్తం. 'బహుభి రృహుధోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే”. ఒకే వస్తువు అనేకుల చేత అనేకవిధాలుగా 
వర్లించబడితే ఉల్లేఖాలంకారం. “ఉదాత్త మృద్దిశ్చరితం శ్చాఘ్యం వాన్యోపలక్షణమ్‌” శ్లాఘనీయమైన సమృద్దిని వర్ణించినా, 
మహాపురుషుల చరి(త్రాన్ని ఉపలక్షణంగా వర్ణించినా ఉదాత్తం. హస్తినాపురంలో పిల్లల నుండి వృద్దుల వరకు శ్రీకృష్ణుడిని 
పరిపరివిధాల (ప్రశంసించిన ఘట్టమిది. ప్రశంసలకు సీసం కుదురైన ఛందం. ఒక్కొక్క చరణం ఒక్కొక్క (ప్రశంసకు అనువై 
ఆరు (ప్రశంసలకు ఆలవాలమై అందగిస్తుంది. శ్రీకృష్ణుడు ఉదాత్తుడు కావటంతో ఉదాత్తాలంకారం సార్థకం. 


2. ఉల్లేఖంలో ఆరు ప్రశంసలున్నాయి. అవి- 1. ప్రౌఢ బాలుడు 2. జగజెట్టి 3. ప్రభువు 4. రసికుడు 5. హరి 6. చతురుడు. 
ఆ ఆరు ప్రశంసలూ (క్రమంగా శైశవంలో, బాల్యంలో, యౌవనంలో, ప్రాఢ దశలో, వార్థక్య దశలో, ముముక్షు దశలో ఉన్నవారు 
(ప్రశంసించే వాక్యాలు. వారి వారి మనస్తత్యాలకు అనుగుణమైన (ప్రశంసలివి. సహృదయులు గమనించటం సులభం. పసిబాలుడి 
నుండి పరమాత్మ వరకు సాగిన ఈ దశలు భాగవత కృష్ణుడి దివ్యమహిమలుగా విజ్ఞులు భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు పరమాత్మ 
అని నిర్దారించటానికి తోడ్పడే షడ్డింగాలు ఇవి. ఉపనిషత్తులపై నిలచిన ఉజ్జ్యలతత్త్యం శ్రీకృష్ణతత్త్యం. (సంపా.) 


వ. అనుచు నతి కుతూహలంబున నవలోకింప నాబాలవృద్దంబగు పారలోకం బాలోకన కౌతుకంబున( దన 
రథంబు గదిసిన సందడి జడియు వేత్రహస్తుల వారించుచు నారాయణుండు సమ్మర్ద మందగమనంబునం 
జని మణితోరణ సుందరం బగు రాజమందిర ద్వారంబు ప్రవేశించి కక్ష్యాంతరంబులు గడచి యేనుంగు 
మొగసాల జొచ్చి యరదంబు డిగ్గి యల్లన నడచునప్పు డంతకు మున్నయరిగి భీష్మద్రోణ ప్రముఖులగు 
తగు వారలు ధృతరాష్తునిం బొదువ నతండు( బ్రత్యుత్థానంబు సేసి విదుర సంజయ సహితంబుగా 
నెదుర్కొనం జేరి. 176 


ప్రతిపదార్థం: అనుచున్‌; అతి కుతూహలంబునన్‌= మిక్కిలి వేడ్కతో; అవలోకింపన్‌= కనుగొనటానికి; ఆబాలవృద్దంబు+అగు= 
పిల్లలు మొదలు ముదుసళ్ళ వరకుగల; పౌరలోకంబు= పురప్రజలు; ఆలోకన కౌతుకంబునన్‌= తనను చూచుటయందలి 
అభిలాషతో; తన రథంబున్‌= తన తేరిని; కదిసిన సందడిన్‌= సమీపించటం వలన ఏర్పడిన రద్దిని; జడియు= నివారించే; 
వేత్రహస్తులన్‌= బెత్తాలవారిని; వారించుచున్‌= వలదని పలుకుతూ; నారాయణుండు; సమ్మర్హ మందగమనంబునన్‌+చని= 
జనుల రాయిడివలన మెల్లని గమనంతో వెళ్ళి; మణితోరణ సుందరంబు+అగు= రత్నాలతోరణముచే అందమైన; రాజమందిర 
ద్వారంబు= రాజభవనం యొక్క వాకిలి; ప్రవేశించి= చొచ్చి; కక్ష్యా+అంతరంబులు+కడచి= లోగిళ్ళు దాటి; ఏనుంగు 
మొగసాలన్‌+చొచ్చి= ఏనుగులను కట్టివేసే చావడిలో (ప్రవేశించి; అరదంబు+డిగ్గి= రథంనుండి దిగి; అల్లన= తిన్నగా; 
నడచునప్పుడు= నడిచేవేళ; అంతకున్‌+మున్ను+అ= అంతకు మునుపే; అరిగి= వెళ్ళి; భీష్మ ద్రోణ ప్రముఖులు+అగువారలు= 
భీష్ముడు, [ద్రోణుడు మొదలైనవారు; ధృతరాష్టునిన్‌+పొదువన్‌= ధృతరాష్ట్రుడిని పట్టుకొనగా; అతండున్‌= ఆంబికేయుడు; 
ప్రత్యుత్తానంబు+చేసి= ఎదుర్కొనుటకు లేచినవాడై; విదుర సంజయ సహితంబుగాన్‌= విదురుడితో సంజయుడితో; ఎదుర్కొనన్‌+ 
చేరి= నారాయణుడిని ఎదుర్కొనటానికి సమీపించి. (క్రింది పద్యంతో అన్వయం) 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంటూ మిక్కిలి అభిలాషతో శౌరిని దర్శించటానికి పిల్లలు మొదలు ముసలివారివరకు హస్తినాపురిలోని 
ప్రజలంతా వేడ్కపడి ఆయన రథం చుట్టూ గుమిగూడారు. ఆ జనుల రాయిడిని తొలగించటానికై వేత్రహస్తులు 
బెత్తాలు జళిపించగా, వలదని వారిని వారిస్తూ నారాయణుడు ఆ సందడిలో మెల్లని గమనంతో మణితోరణంతో 
విరాజిల్లే రాజమందిర ద్వార (ప్రవేశం చేశాడు. తొట్టికట్ట్లు దాటుతూ పోయి ఏనుగుల చావడిలో (ప్రవేశించి అక్కడ 
రథం దిగాడు. అక్కడ నుండి గోవిందుడు తిన్నగా నడిచివస్తుండగా అంతకుమునుపే వెళ్ళినవారై భీష్ముడు, 
(ద్రోణుడు మొదలైనవారు ధృతర్నాష్టుడిని పొదివి పట్టుకొన్నారు. ధృతరాష్టుడు విదుర సంజయులతో నడచి వచ్చి 
ముకుందుడిని ఎదుర్కొన్నాడు. 


ఆ. అతనిం గౌంగిలించి యచ్చట గల విదు । రాది శిష్టజనుల నాదరార్థ 
బంధు దృష్టిం జూచి పరిరంభ సంభావ । నము లొనర్షి శౌరి ప్రమద మెసంగ. 177 


ప్రతిపదార్థం: శౌరి= శ్రీకృష్ణుడు; అతనిన్‌+కౌంగిలించి= ధృతరాష్ట్ర మహారాజును ఆలింగనం చేసికొని; అచ్చటన్‌+కల= 
అక్కడున్న; విదుర+ఆది+శిష్టజనులన్‌= విదురుడు మొదలైన పెద్దలను; ఆదర+ఆర్ట+బంధుదృష్టిన్‌= ఆదరంచేత మృదువైన 
చుట్టపు చూపుతో; చూచి= కనుగొని; పరిరంభ సంభావనములు= ఆలింగనాదికమైన మన్ననలు; ఒనర్భి= చేసి; 'ప్రమదము+ 
ఎసంగన్‌= సంతోష మొప్పుగా. (మీది వచనంతో అన్వయం) 


తాత్పర్యం: మాధవుడు ధృతరాష్ట్ర మహారాజును కౌంగిలించుకొని, విదురుడు మొదలైన పెద్దలను ఆదరమేదురమైన 
చుట్టపు చూపులతో చూచి, మన్ననతో వారిని ఆలింగన మొనర్చుకొన్నాడు. 


వ. వారలందటికును సాత్యకిని దగిన సమాచారంబులు నడపం బనిచె; నటమున్న ధృతరాష్తు పనుపునం దెచ్చి 
పెట్టిన నచ్చోటన యున్న యున్నత కనకాసనంబున నతం డునుప నాసీనుం డయ్యె; నవ్వాసుదేవునకు 
విహితానుష్టాన పరాయణు లగు నగరి పురోహితులు రాజానుమతంబున నర్హ్యపాద్య మధుపర్మాద్యుపచారంబు 
లాచరించి యతని తమ్ముని నర్హపీఠంబున నునిచి యర్షించిరి; నరనాథుండును దొరలును నిజోచితాసనంబుల 
నుండిరి; కొలువెల్లను సూర్యోదయ సమయంబున. గమలాకరంబు విధంబున వికసించి యుండె 
నయ్యవసరంబున. గృష్టుండు ధర్మనందను వచనంబులుగా నాంబికేయునకుం దగువారలకుం బ్రణామ 
పరిరంభణ ప్రముఖ సముచిత సంభావనంబులు వలికి సంభాషణంబులకుం జొచ్చి. 178 


ప్రతిపదార్థం: వారలందజకును; సాత్యకిని తగిన సమాచారంబులు+నడపన్‌= తగిన వార్తలు అందించటానికి; పనిచెన్‌= 
నియమించాడు; అటమున్ను+అ= అంతకు మునుపే; ధృతరాష్ట్ర పనుపునన్‌+తెచ్చి పెట్టిన= ధృతరాష్ట్రుడి ఆదేశంవలన 
తెచ్చిఉంచిన; ఆ+చోటన్‌+అ+ఉన్న= అక్కడేఉన్న; ఉన్నత+కనక+ఆసనంబునన్‌= ఎత్తయిన బంగారు పీఠమునందు; అతండు= 
ధృతరాష్టుడు; ఉనుపన్‌= కూర్చుండ బెట్టగా; ఆసీనుండు+అయ్యెన్‌= కూర్చున్నాడు; ఆ వాసుదేవునకున్‌= గోపాలదేవుడికి; 
విహిత+అనుష్టాన+పరాయణులు+అగు= శాస్తోక్తమైన ఆచారమునందు (శ్రద్దగలవారైన; నగరి పురోహితులు= రాజపురోహితులు; 
రాజ+అనుమతంబునన్‌= ధృతరాష్టుడి సమ్మతితో; అర్థ్యపాద్యమధుపర్క+ఆది+ఉపచారంబులు= చేతులకు కాళ్ళకు నీళ్ళు 
ఇచ్చుట, పాలలో కలిపిన తేనె ఇవ్వటం మొదలైన సమ్మానాలు; ఆచరించి= చేసి; అతని తమ్మునిన్‌= శ్రీకృష్ణుడి అనుజుడైన 
సాత్యకిని; అర్హపీఠంబునన్‌+ఉనిచి= తగిన పీఠముపై కూర్చుండ బెట్టి; అర్చించిరి= పూజించారు; నరనాథుండును= 
ధృతర్శాష్ట్రుడును; దొరలును= ఇతర రాజులును; నిజ+ఉచిత+ఆసనంబులన్‌+ఉండిరి= తమకు తగిన పీఠాలపై తాము 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 405 
కూర్చున్నారు; కొలువు+ఎల్లను= సభ అంతా; సూర్య+ఉదయసమయంబునన్‌= భానుడుదయించిన వేళలో; కమల+ఆకరంబు 
విధంబునన్‌= తామర కొలనువలె; వికసించి+ఉండెన్‌= (ప్రకాళిస్తున్నది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కృష్ణుండు; 
ధర్మనందను వచనంబులుగాన్‌= ధర్మరాజు చెప్పిన మాటలుగా; ఆంబికేయునకున్‌= అంబిక కుమారుడైన ధృతరాషుడికీ; 
తగువారలకున్‌= తగినట్టివారికినీ; 'ప్రణామ= నమస్కారాలు; పరిరంభణ= ఆలింగనాలు; (ప్రముఖ= మొదలైన; సముచిత 
సంభావనంబులు= తగిన మన్ననలు; పలికి= తెలిపి; సంభాషణంబులకున్‌= మాటలకు; చొచ్చి= ఉప(క్రమించి. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అందరి యోగక్షేమాలు విచారించటానికై సాత్యకిని నియమించాడు. అంతకుమునుపే 
అచ్చటికి ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ చేత ఎత్తయిన బంగారు పీఠాన్ని తెచ్చి ఉంచారు. ఆ పీఠంపై ధృతరాష్ట్రుడు 
కూర్చుండ బెట్టగా శౌరి కూర్చున్నాడు. అప్పుడు శాస్త్ర విహితమైన ఆచారమునందు (శ్రద్ధ గల రాజపురోహితులు 
రాజుగారి అనుమతితో వాసుదేవుడికి అర్హ్యం పాద్యం మధుపర్కం మొదలైన మర్యాదలు జరిపారు. గోవిందుడి 
తమ్ముడగు సాత్యకిని కూడా తగిన పీఠంమీద కూర్చుండ బెట్టి పూజించారు. ఆ తరువాత ధృతర్మాష్టుడూ, తక్కిన 
రాజులూ తమ తమ గద్దెలపై ఉన్నారు. సూర్యోదయ కాలంలో పద్మసరస్సువలె సభ అంతా కళకళలాడుతూ 
ఉండింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆంబికేయునకూ, అర్హులైనవారికీ ధర్మరాజు మాటలుగా ఆతడి నమస్కారాలు, 
ఆలింగనాలు మొదలైన మన్ననలు అందజేసి సంభాషించటానికి ఉపక్రమించాడు. 


విశేషం: 1. అలం: ఉపమ. సూర్యోదయ సమయంలో వికసించిన కమలాలతో ఒప్పారే సరోవరం వలె కౌరవసభ కృష్ణ 
దర్శనంతో కళకళలాడిందని భావం. చక్కని ఉపమానం. శ్రీకృష్ణ దివ్యత్వదీపకం. 


2. ఈ సన్నివేశంలో అతిథులు వచ్చినప్పుడు ఆయా సందర్భాలలో సాగే రాజమర్యాదలను సవిస్తరంగా, సముచితంగా వర్షించి 
తిక్కన రంగ మర్యాదలను నాటకీయంగా చిత్రించాడు. (సంపా.) 


క రాజునకు(దియ్య మెస౮ెడు । పూజా వచనముల నెయ్యపుంబలుకులంబే 
రోజ మెయి బంధుమిత్ర స | మాజములకు మేలముల. గుమారులకు( దగన్‌. 179 


ప్రతిపదార్థం: రాజునకున్‌= ధృతరాష్టునకు; తియ్యము+ఎసలౌడు= ప్రియమొప్పు; పూజావచనములన్‌= గౌరవ వాక్యాలతోను; 
పేరు+ఓజమెయిన్‌= మహోత్సాహంతో; బంధుమిత్ర సమాజములకున్‌= చుట్టముల యొక్క హితుల యొక్క సమూహమునకు; 
నెయ్యపున్‌+పలుకులన్‌= స్నేహ వచనాలతోడనూ; తగన్‌= ఒప్పిదముగా; కుమారులకున్‌= ధృతరాష్ట్రుడి కొడుకులకు, మేలములన్‌= 
పరిహాసాలతోడను. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ధృతర్యాష్ట్రుడికి ప్రీతి కలిగించే గౌరవ వచనాలతో; బంధు మిత్ర సమూహానికి మహోత్సాహమొప్పే 
(ప్రేమవచనాలతో, కురుకుమారవర్గానికి పరియాచకపు మాటలతో. (తరువాతి వచనంతో అన్వయం.) 


నిశేషం: శ్రీకృష్ణుడు సభలో సంభాషణ (ప్రారంభించాడు. సంభాషణం రాయబారపు ఉపన్యాసం కాదు. పలు హోదాలలో 
ఉన్నవారిని ఆయా పద్దతులలో పలుకరించే మర్యాద. శ్రీకృష్ణుడి ప్రవర్తనలోని (ప్రతి చిన్న అంశాన్ని కూడా వదలకుండా తిక్కన 
జాతి వార్తా చమత్కారయుతంగా వర్లించాడు. ఈ పద్యంలో మొదట రాజును పలుకరించాడు. ఆ మాటలతో రాజుకు 
సంతోషం కలిగించాడు. ఆయనకు సాక్షాత్తు (వాక్పుష్పాలతో) పూజిస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు మర్యాదను నడిపాడు. రాజును 
ఒక్కడినీ పలకరించే తీరొకటి. ఆ తరువాత బంధువులు, మిత్రులు మొదలైన వారు సభలో ఆయాచోట్ల కలిసి కూర్చుండి 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉంటారు. వారిని సామూహికంగా పలకరించాడు. స్నేహంగా ఉత్సాహంగా మాట్లాడాడు. తరువాత కురుకుమార వర్గాన్ని 
గుంపుగా పలకరించాడు. వారితో పరిహాసాలాడుతూ చనువును స్నేహాస్నీ (ప్రకటించాడు. సంభాషణ వైవిధ్యం వర్లన శిల్పం. 
(సంపా.) 


వ. ఇంపు వుట్టించుచు. గొండొకసేపు నిలిచి పుండరీకాక్షుండు విదురు సదనంబునకుం జనియెద మజియు. 
బోవలయు నెడలకుం బోయి వచ్చెద' నని పలికి యాంబికేయుననుమతి వడసి యరుగ, విదురుండు ససంభ్ర 
మంబునం గడచిచని మంగళోపచార సహితంబుగా నెదుర్కొని భయ భక్తి వినయ స్నేహానందంబుల. 
గందళితుం డగుచు గోవిందునకు దేవోపచారంబుల ననేక ప్రకారంబుల నర్హన లిచ్చి, కౌంతేయుల కుశలం 
బడిగిన నతనికి వారలవృత్తాంతంబు సమస్తంబును సవిస్తరంబుగా( జెప్పిన యనంతరంబ. 180 


ప్రతిపదార్థం: ఇంపు పుట్టించుచున్‌= ఆనందం కలిగిస్తూ; కొండొకసేపు= కొంత తడవు; నిలిచి= ఆగి; పుండరీక+అక్షుండు= 
తెల్లదామరల వంటి కన్నులు గల గోవిందుడు; విదురు సదనంబునకున్‌= విదురుడి గృహానికి; చనియెదన్‌= వెళ్ళుతాను; 
మణియున్‌= ఇంకను; పోవలయు+ఎడలకున్‌= పోవలసిన చోట్లకు; పోయివచ్చెదన్‌; అని పలికి; ఆంబికేయు+అనుమతి+పడసి= 
ధృతరాష్ట్రుడి అంగీకారం పొంది; అరుగన్‌= వెళ్ళగా; విదురుండు; ససంభ్రమంబునన్‌= వేగిరపాటుతో; కడచిచని= దాటుకొని 
వెళ్ళి; మంగళ+ఉపచార+సహితంబుగాన్‌= శుభకరాలైన సేవలతో కూడునట్టుగా; ఎదుర్కొని= స్వాగతం చెప్పి; భయభక్తి 
వినయ స్నేహ+ఆనందంబులన్‌= భయం, భక్తి, అణకువ, (పేమ, సంతోషం అనే గుణాలతో; కందళితుండు+అగుచున్‌= 
వికాసం పొందినవాడై; గోవిందునకున్‌= శ్రీ కృష్ణుడిని; దేవ+ఉపచారంబులన్‌= దేవతలకు కావించే మన్ననలతో; అనేక 
ప్రకారంబులన్‌= పలు విధముల; అర్భనలు+ఇచ్చి= పూజ లొసగి; కౌంతేయుల కుశలంబు= పాండవుల క్షేమం; అడిగినన్‌= 
ప్రశ్నించగా; అతనికిన్‌= విదురుడికి; వారల వృత్తాంతంబు= పాండవుల యొక్క సమాచారం; సమస్తంబును= అంతయూ; 
సవిస్తరంబుగన్‌= విపులంగా; చెప్పిన+అనంతరంబు+అ= చెప్పిన తరువాత. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు కొంతసేపు అక్కడ ఆగి, విదురుడి గృహానికీ, ఇంకా వెళ్ళవలసిన చోట్లకూ వెళ్ళి వస్తాను” 
అని ధృతరాష్ట్రుడి అంగీకారం పొంది బయలుదేరాడు. విదురుడు గబగబ ముందువెళ్ళి తన యింటి దగ్గర 
ఎదుర్కొని శ్రీహరికి స్వాగతం పలికాడు. భయం, భక్తి, వినయం, స్నేహం, సంతోషం పెల్టుబుకగా గోవిందుడికి 
దేవతోపచారాలతో, బహువిధాల పూజలు చేశాడు. కుంతీపుత్రుల యోగక్షేమాలు అడిగాడు. అతడికి కమలాక్షుడు 
పాండవుల సంగతి అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ తరువాత. 


నిశేషం: 1. సభలో సంభాషించే వారితో మాట్లాడి, సభాసదులైన వారందరికీ సంతోషం కలిగేటట్టుగా తన దివ్య మంగళ విగ్రహ 
దర్శనాన్ని (ప్రసాదిస్తూ కొంతసేపు నిలవటం రాజసభలో పెద్దల మర్యాద. శ్రీకృష్ణుడు దివ్యుడు కావటం చేత అతడి దర్శనానికి 
ప్రత్యేకత ఉన్నది. “పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్న వేమన సూక్తి ఇక్కడ నిజమనిపిస్తుంది. 

2. ఒకసారి రాజసభలో (ప్రవేశించిన దూత రాజానుమతితోనే బయటకు వెళ్ళాలి. దౌత్యం మొదలు కాకపోయినా కృష్ణుడు 
సభామర్యాదను పాటించాడు. ధృతరాష్ట్రుడికి తన కార్యక్రమం చెప్పి అనుమతి వేడాడు. 


3. విదురుడు శ్రీకృష్ణుడిని దివ్యుడిగా భావించి షోడశోపచార విధులతో దేవతార్చన విధితో పూజించాడు. భయభక్తి, వినయ 
వందనా లాచరిస్తూ పులకించాడు. విదురుడు భక్తుడు. శ్రీకృష్ణుడు భగవంతుడు. అందుకే భక్తుడి ఇంటికి వెళ్ళాడు భగవంతుడు. 
లౌకిక ఆధ్యాత్మిక భావాల తారతమ్య మిక్కడ స్పష్టం. (సంపా.) 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 407 


క్ర ముదమునం గృష్టుండు కుంతీ | సదనమునకు( జనియె; నపుడు సమ్మదమున న 
వ్విదురుం 'డోగిర మొనరిం । చెది నని తన్నడుగ 'నట్ల చేయుం” డనుచున్‌. 181 


ప్రతిపదార్థం: కృష్ణుడు. ముదమునన్‌= సంతోషంతో; కుంతీ-సదనమునకున్‌= కుంతి యింటికి; చనియెన్‌= వెళ్ళాడు; 
అపుడు; ఆ+విదురుండు= ఆ విదురుడు; సమ్మదమునన్‌= హర్షంతో; ఓగిరము+ఒనరించెదన్‌= వంట చేయిస్తాను; అని; 
తన్నున్‌+అడుగన్‌= తనతో చెప్పగా; అట్ల చేయుండు+అనుచున్‌= అట్లాగే చేయించం డని చెప్పి. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు సంతోషంతో కుంతీ గృహానికి వెళ్ళాడు. అప్పుడు విదురుడు హర్షించి 'వంట చేయిస్తాను” 
అని శ్రీహరితో అన్నాడు. అట్టాగే చేయించండి” అని చెప్పి కృష్ణుడు. 


వ. చని కాంచిన నద్దేవియు నతని తోడు నీడయుంబోని తన కొడుకులం దలంచి యడలు వుట్టిన నమ్మాధవు 
మెడ వట్టికొని యెలుంగెత్తి యేడ్దిన, నతండు సంబోధించి యూరార్వ నెట్టకేలకు నుడిగి యాతనికి నాసన 
విన్యాసనాద్యుపచారంబులు చేయించి తత్సమీపంబున నుచిత పీఠంబునం గూర్చుండి గద్గద కంఠంబుతో 
నిట్లనియె. 182 


ప్రతిపదార్థం: చని= కుంతీదేవి నివాసానికి ఏగి; కాంచినన్‌= ఆమెను చూడగా; ఆ+దేవియున్‌= ఆ కుంతీదేవికూడ; అతని 
తోడు నీడయున్‌+పోని= అతని వెన్నంటి వచ్చు నీడల వంటివారైన; తన కొడుకులన్‌+తలంచి= తన కుమారులను జ్ఞప్తికి 
తెచ్చుకొని; అడలు+పుట్టినన్‌= దుఃఖం జనించగా; ఆ+మాధవు మెడ పట్టుకొని= కృష్ణుడి కంఠం పట్టుకొని; ఎలుంగు+ఎత్తి= 
గొంతెత్తి; ఏడ్చినన్‌= విలపించగా; అతండు= హరి; సంబోధించి= అత్తా అని హెచ్చరించుకొని; ఊరార్సన్‌= ఓదార్చగా; 
ఎట్టకేలకున్‌= తుదకు; ఉడిగి= ఏడ్పుమాని; అతనికిన్‌= మేనల్లుడికి; ఆసన+విన్యాసన+ఆది+ఉపచారములు చేయించి= 
పీఠముంచటం మొదలైన మన్ననలు కావించి; తద్‌+సమీపంబునన్‌= అతడి చెంగట; ఉచిత పీఠంబునన్‌+కూర్చుండి= తగిన 
పీఠం మీద కూర్చొని; గద్గద కంఠంబుతోన్‌= డగ్గుత్తికతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికింది: 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు కుంతీదేవి గృహానికి వెళ్ళి ఆమెను దర్శించాడు. ఆమె అతడి వెన్నంటే నీడల వంటి తన 
కొడుకులు జ్ఞప్తికి రాగా దుఃఖంతో మేనల్లుడి మెడపట్టుకొని గొంతెత్తి విలపించింది. ముకుందుడు అత్తా అని 
సంబోధించి ఊరడించాడు. హరి ఊరడింపుతో ఆమె ఏడ్పుమాని అతడికి కూర్చుండ పీఠం వేయించటం మొదలైన 
ఉపచారాలు చేయించింది. తాను ఆయన చెంత అర్హపీఠంమీద ఆసీనురాలై ఎలుగురాలుపడ ఇట్లా అన్నది. 


విశేషం: కుంతీదేవికి ఎదుట శ్రీకృష్ణుడు కనపడగానే అతడికి తోడునీడలవలె ఉండే పాండవులు జ్ఞాపకం రావటం వలన 
ఆమెకు దుఃఖం పొంగివచ్చింది. శ్రీకృష్ణుడు పాండవుల కెంత ఆత్మీయుడో కుంతీదేవి కంత ఆత్మీయుడు. వత్సల భావద్యోతకమైన 
చేష్ట - అప్యాయంగా మెడను కౌగిలించుకొనటం. మనసులో బాధను కొన్నేళ్ళుగా అణచుకొని ఉండటంచేత దానిని 
ఒక్కసారిగా వెలువరించే సాత్మిక భావం వంటి అభినయ విశేషం ఎలుగెత్తి ఏడ్వటం. కుంతికి శ్రీకృష్ణుడన్నా, తన బిడ్డలన్నా 
ఉన్న అభేద వాత్సల్య భావం ఇందులో వ్యంగ్యం. స్వయంగానూ, ధర్మజుడి ప్రార్థన వలననూ ఆమెను దర్శింప వచ్చాడు 
శ్రీకృష్ణుడు. సాక్షాత్తు తన పుత్రులను చూచిన సంతృప్తి ఆమెకు కలిగించాలని వచ్చాడు. అందువలననే ఈ సన్నివేశంలో 
ఆ ఆ(ర్రత. (సంపా 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“నీ శిక్షం బెరుంుట నీతిమంతులు. బుణ్య । పరులు శూరులు గదా పాండుసుతులు 
సుఖవృత్తి. బెక్కండ్రు సూరిలం గొలువ నుం । డెడువార లిడుమల. బడుచు నిర్ద 
నంబైన కానలోనన యెట్లు నిలిచిరి? | నను బెట్టి నాయెదం గొనుచు. జనిరి 
యేను వడ్డింపంగ నింపార( గుడిచి మె । త్తని సెజ్జ నిద్రించి వినుతభద్ర 


తే. గాన కరి బృంహితముల మేల్కాంచునట్టి । వారు కందమూలంబు లాహారములుగ6 
బొదలం బుట్టలంబడి యుండి పులుగు మెకము | లఅవ మేల్మనుచుండిరే యక్కటకట! 183 


ప్రతిపదార్థం: నీ శిక్షన్‌= నీ అభ్యాసంలో; పెరుంగుటన్‌= పెరిగినవారగుటచేత; పాండుసుతులు= పాండుపుత్రులు; 
నీతిమంతులున్‌= న్యాయంతో కూడినవారు; పుణ్యపరులు= సుకృతమునందు ఆసక్తికలవారు; శూరులుగదా= వీరులు గదా!; 
పెక్కండ్రు= పలువురు; సూరెలన్‌= కుడి యెడమ పార్శ్యములందు; కొలువన్‌= సేవిస్తుండగా; సుఖవృత్తిన్‌= సుఖ జీవనోపాయంతో; 
ఉండెడివారలు= ఉన్నట్టివారు; ఇడుమలన్‌+పడుచున్‌= కష్టాలనుభవిస్తూ; నిర్ణనంబు+ఐన= మనుష్యులులేని; కానలోనన్‌+అ= 
అడవులలోనే; ఎట్టు నిలిచిరి?= ఎట్టున్నారు?; ననున్‌+పెట్టి= నన్నిక్కడ వదలిపెట్టి; నా+ఎదన్‌+కొనుచున్‌+చనిరి= నా 
హృదయాన్ని తమ వెంట తీసికొని వెళ్ళారు; ఏను వడ్డింపంగన్‌= నేను వడ్డన చేయగా; ఇంపు+ఆరన్‌+కుడిచి= కమ్మగా 
కడుపార భుజించి; మెత్తని సెజ్జన్‌= మృదువైన పాన్సుల మీద; నిద్రించి= నిదురపోయి; వినుత= కొనియాడదగిన; భద్రగాన= 
మంగళ గానాల చేతను; కరిబృంహితములన్‌= ఏనుగుల ఘీంకార ధ్వనుల చేతను; మేల్కాంచునట్టివారు= కనులు 
తెరచునట్టివారు; కందమూలంబులు= గడ్డలు; వేళ్ళు; ఆహారములుగన్‌= భోజనంకాగా; పొదలన్‌= పొదలలో; పుట్టలన్‌= 
పుట్టలమీద; పడియుండి= నివసిస్తూ; పులుంగు మెకములు= పక్షులు, జంతువులు; అజవన్‌= అరవగా; మేల్కనుచున్‌+ఉండిరే?= 
మేల్కొనుచున్నారా?; అక్కట+అకట!= అయ్యయ్యో! (వారికెన్ని కష్టాలు వచ్చాయి.) 


తాత్సర్యం: 'కృష్ణా! నీ కట్టుబాటులో పెరిగిన వారగుటచే పాండవులు నీతిమంతులు, పుణ్యపరులు, వీరులు 
అయినారు. వారు ఇరుగెలంకులజేరి పెక్కుమంది సేవిస్తుండగా సుఖంగా నుండవలసినవారు కష్టాలనుభవిస్తూ 
నిర్మానుష్యాలైన అరణ్యాలలో ఎట్టా నివసించారో! నన్నిక్కడ విడిచిపెట్టి నా హృదయాన్ని తమవెంట కొనిపోయారు. 
నేను వడ్డిస్తుంటే కడుపారా కమ్మగా తిని మెత్తని పాన్సుల మీద నిదురించి మాగధుల మంగళ గానాలతో, 
భ[ద్రగజాల ఘీంకార ధ్వనులతో మేల్కొనునట్టి నా బిడ్డలు పొదలలో గుట్టలలో పడియుండి పక్షుల కూతలకు, 
జంతువుల అరపులకు మేల్కొంటున్నారు గదా! అయ్యో, వారి కెన్ని కష్టాలువచ్చాయి? 


నిశేషం: అలం: విషమం. కుంతీదేవి వేసిన కుశల ప్రశ్నలలో ఒక మర్యాద. సంస్కృతి, మాతృప్రేమావిష్కార క్రమం 
గోచరిస్తుంది. కొడుకుల శీలం వీరమాతకు ప్రథమ గణ్యమైన కుశలాంశం. ఆ తరువాత వారి సుఖజీవన విధానాన్ని గురించిన 
విశేషం తెలిసికొనగోరుతుంది. ఆ తరువాత తన పెంపకంలో తాను చూపిన వాత్సల్యం. వారు పొందిన సుఖాలను గురించి 
సంస్మరణం తల్లి అడుగుతుంది. తల్లి లాలించటం, అన్నం పెట్టటం, నిద్రపుచ్చటం, నిద్రలపటం మొదలైన సేవలు చేసి 
పిల్లలను పెంచుతుంది. వాత్సల్యపూర్షంగా అవన్నీ పిల్లలు కలకాలం అనుభవించాలని ఆశిస్తుంది. కుంతి ఈ పద్యంలో వీటిని 
ప్రస్తావించటం సహజం. కుశల ప్రశ్నలలో తొలుత నిలిచే చల్లని మాటలివి. (సంపా.) 


ఆ. తండ్రిలేని ప్రజలు తల్లిని బాసి పె । ద్దయునుగాల మివ్విధమున( బడిరి 
భంగపాటు దుఃఖపాటును సంకట । పాటు గలిగి విరటు పాల. బిదప.' 184 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 409 


ప్రతిపదార్థం: తండ్రి లేని ప్రజలు= తండ్రిని కోల్పోయిన బిడ్డలు; తల్లినిన్‌+పాసి= తల్లిని గూడా విడిచి; పెద్దయును+కాలము= 
చాలా కాలము; ఈ+విధమునన్‌= ఈ రీతిగా; పడిరి= కష్టాలనుభవించారు; పిదపన్‌= అరణ్యవాసమైన తరువాత; విరటుపాలన్‌= 
విరటుడి దగ్గర; భంగపాటు= అవమానం; దుఃఖపాటు= దుఃఖాలనుభవించటం; సంకటపాటు= చిక్కులలో పడటం; కలిగెన్‌= 


సంభవించాయి. 


తాత్సర్యం: తండ్రి లేని పాండవులు తల్లినైన నన్ను కూడా విడిచి చాలా కాలం ఈ విధంగా అడవులలో కష్టాలు 
అనుభవించారు. ఆ పిదప విరటుడికడ వారికి భంగపాటు, దుఃఖపాటు, సంకటపాటు కలిగాయి.” 


విశేషం: పాండవులు పొందిన కష్టాలను మూడంచెలుగా భావించిందా తల్లి. 1. తండ్రి పోయిన తరువాత పాండవులు 
భంగపాటు పొందారు. రాజ్యభాగ (ప్రసక్తిగాని, రాజ్యాన్ని కోల్పోయే (ప్రసక్తిగాని, దుర్యోధనాదుల వలన కలిగే అవమానాలుగాని 
పాండురాజు (బ్రతికి ఉంటే జరిగేవి కావు. కాబట్టి, తండ్రిలేని పిల్లలు కాబట్టే రాజ్యాన్ని కోల్పోయి అరణ్యాజ్ఞాతవాసాలు చేసే 
అవమానం కలిగింది. 


2. పాండవులు తల్లిని వదలి ఎన్నడూ లేరు. కాని, అరణ్యవాసానికి వెళ్లుతూ ఆమెను వదలి వెళ్ళవలసి వచ్చింది. ఆ వియోగం 
తల్లికీ, బిడ్డలకూ దుఃఖతీవ్రతను కలిగించింది. 


3. ఇక అబ్ఞాతవాసకాలంలో విరాటనగరంలో పాండవులు ఎన్నో చిక్కులు పడవలసి వచ్చింది. తండ్రి లేని పిల్లలు అందరికీ 
లోకువ. తల్లికి దూరమైన పిల్లలు ఆదరానికి దూరమైనవారు. అజ్ఞాతవాసంలో దినదినగండంగా (బ్రదుకవలసి వస్తుంది. ఆ 
అవసలను తలచుకొన్న తలి- కుంతి తలడిలిపోయింది. (సంపా 

(3 న్‌్‌ es 7 


వ. అని వెండియు. 185 


తాత్సర్యం: అని, మరల. 


ఉ. 'దానదయాపరుం డయిన ధర్మతనూభవు సేమ మెట్లు? పం 
చాననవిక్రముం డగు బకారికి భద్రమె? యస్ర్త్ర శస్త్ర వి 
ద్యానిపుణుండు క్రీడి సుఖియా? వినయాభరణుల్‌ గవల్‌ సమా 
ధాన సమేతులే? యకట! ద్రౌపది సాధ్వి; సుఖంబె దానికిన్‌? 186 


ప్రతిపదార్థం: దానదయాపరుండు+అయిన= దానదయా గుణాలలో శ్రద్ధ గల్గిన; ధర్మ తనూభవు= ధర్మజుడియొక్క; 
సేమము+ఎట్టు?= క్షేమమెట్టా ఉన్నది?; పంచ+ఆనన వి[క్రముండు+అగు= సింహపరా(క్రమంతో సమానమైన పరాక్రమం కల్గిన; 
బక+అరికిన్‌= బకాసురుడిని సంహరించిన భీమసేనుడికి; భద్రమె?= కుశలమా?; అస్త్ర శస్త్ర విద్యానిపుణుండు= బాణవిద్యలలో 
ఆయుధ విద్యలలో నేర్పరి అయిన; క్రీడి= అర్జునుడు; సుఖియా?= హాయిగానున్నాడా?; వినయ+ఆభరణుల్‌= అడకువయే 
సొమ్ములుగా గల్గిన; కవల్‌= అమడలు - నకుల సహదేవులు; సమాధాన సమేతులు+ఏ= శాంతితో కూడిఉన్నారా?; అకట!= 
అయ్యో! (ద్రౌపది= (ద్రుపద పుత్రి; సాధ్వి= పతివ్రత; దానికిన్‌+సుఖంబె?= ఆమెకు సౌఖ్యమేనా? 


తాత్సర్యం: దానదయాగుణాలుగల ధర్మజునకు క్షేమమా? సింహపరా(క్రముడైన భీమసేనుడికి కుశలమా? అస్త్ర శస్త్ర 
విద్యలందు ఆరితేరిన అర్జునుడు హాయిగా ఉన్నాడా? వినయాలంకృతులైన నకుల సహదేవులు నెమ్మదిగా ఉన్నారా? 
అయ్యా! పాంచాలి పరమ సాధ్వి- ఆమె సుఖంగా ఉన్నదా? 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పిల్లల క్షేమం గురించి అడిగేటప్పుడు తల్లి వారి అసలు పేర్చు పేర్కొనకుండా, ముద్దుపేర్టుకాని, బిరుదనామాలుకానీ, 
C3 షు ౧ ౧ ర: 9 

ఆత్మీయముధద్రతో పిలిచే పిలుపులు గాని పలకటం లోకసహజం. దాని కనుగుణంగా ధర్మతనూభవుడు, బకారి, (క్రీడ, కవలు 

- అనటం గమనించదగింది. వారిని ఆమెకు నచ్చిన, ఆమె మెచ్చిన గుణాలతో విశేషించి పేర్కొనటం ఆమె అభిమానానికి 

నిదర్శనం. వీరమాతలు పిల్లల యోగక్షేమాల నడిగే నమూనా పద్యమిది. కోడలిని పేరు పెట్టి పిలిచి, సాధ్విగా గౌరవించటం 

ఆదరాభిమానాలకు సాక్ష్యం. దాదాపు 25 శ్లోకాలలో కొడుకులను గురించి అడిగిన మూలంలోని కుంతి బావురుమన్నట్లుంటుంది. 

తిక్కన తీర్చిదిద్దిన కుంతి నిర్వేదాన్ని కూడా నిబ్బరంగా ప్రదర్శించగలిగింది. (సంపా.) 


చ. కొడుకుల కంటె నయ్యనుంగు గోడలి కెక్కుడు గూర్తు( గోడలుం 
గొడుకులు సేయు భక్తి కట కోటి మడుంగులు భక్తి నాకు నె 
ప్పుడు దగ జేయుచుండు నది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొ 
త్తడి సకలంబు( జూడ సభ దైన్యము. బొందుట సూచి పొక్కితిన్‌. 187 


ప్రతిపదార్థం: కొడుకుల కంటెన్‌= కుమారుల కంటెను; ఆ+అనుంగు కోడలికిన్‌= ఆ కూర్మి కోడలికి; ఎక్కుడు కూర్తున్‌= 
నేను మిక్కిలి ప్రియపడుదును; కొడుకులు చేయు భక్తికిన్‌= కుమారులు కనబరచే పరమ(ప్రేమకు; అట కోటి మడుంగులు 
భక్తిన్‌= అంతకు కోటి రెట్లు భక్తిని; నాకున్‌= నాకు; ఎప్పుడున్‌= ఎల్లవేళలందును; తగన్‌= చక్కగా; చేయుచున్‌+ఉండున్‌= 
ఆమె సలుపుతుంటుంది; అది పుణ్యచరిత్ర= ఆమె పవిత్రమైన నడవడి గలది; కుల+అ(గగణ్య= వంశములో తొలుత 
లెక్కించ దగినది; (క్రొత్తడి= మగనాలు; సకలంబున్‌+చూడన్‌= అందరూ చూస్తూఉండగా; సభన్‌= కురుసభలో; దైన్యమున్‌+ 
పొందుట చూచి= దీన దశ పాలవటం చూచి; పొక్కితిన్‌= దుఃఖించాను. 


తాత్సర్యం: కొడుకుల కంటె కోడలు అంటే నాకు చాలా ఇష్టం. కుమారులు చూపు (ప్రేమ కంటె కోటి రెట్లు భక్తితో 
ఆమె నాకు సేవలు చేస్తుంది. పాంచాలి పవిత్రమైన నడవడి కలది. కులంలో వన్నె కెక్కింది. ఆ మగనాలు అందరు 
చూస్తుండగా కురుసభలో అంతటి దైన్యం పొందటం చూచి దుఃఖపడ్డాను. 


విశేషం: కోడలిని మెచ్చుకొనే అత్త గుణవంతురాలు. కుంతి కోడలిని ఉత్తమురాలని ప్రశంసించింది. ఆమెను మనసారా 
(ప్రేమించింది. కొడుకులకంటె ఆమెకు కోడలే ప్రీతిపాత్రురాలట! (ద్రౌపది కుంతిని భక్తితో సేవించేదట! ఆమె పుణ్యచరిత్రట! 
కులాగ్రగణ్యట! మగనాలట! అంతటి అనురాగవతికి అంతటి అవమానం జరిగినందుకు ఆవేదన పడింది. ఈ పద్యం ఒక 
సత్యాన్ని బైటపెట్టింది. పాండవపక్షం వారందరిలో అగ్నివలె గుండెలను మండిస్తున్నది- కురుసభలో [ద్రౌపది పొందిన అవమాన 
దుఃఖం. (ద్రౌపది ఒకవైపు గర్వకారణం. మరొకవైపు జాలికి తావలం. (సంపా) 


తే. నాయడు ద్రౌపది వడిన బన్నములు సూడ । నోర్పినప్పుడ యెంతకు నోర్వం జెపుమ 
యంత గడచిన దుఃఖంబు లనుభవింప( । గలవె లోకంబువారికి. గమలనాభ! 188 


ప్రతిపదార్థం: కమలనాభ!= పద్మం నాభియందుగలవాడా!; కృష్ణా; నాండు= ఆనాడు; (ద్రౌపది+పడిన బన్నములు= ద్రౌపది 
పొందిన అవమానాలను; చూడన్‌+ఓర్చిన+అప్పుడు+అ= చూచి సహించ జాలినప్పుడే; ఎంతకున్‌+ఓర్వన్‌?= ఎంతకైనా భరించలేనో; 
చెపుమ= పల్కుమా!; (ఎన్నిటినైన భరింపగలనని అర్థం); లోకంబు వారికిన్‌= లోకులకు; అంత+కడచిన దుఃఖంబులు= ఆమె 
అనుభవించిన దుఃఖాల కంటె మించిన దుఃఖాలు; కలవె!= ఉన్నవా? (లేవని భావం.) 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 411 


తాత్సర్యం: ఆనాడు పాంచాలి పొందిన అవమానాలు చూచి సహింపజాలిన నేను ఎంతకైనా ఓర్చుకోగలను. ఆమె 
అనుభవించిన కష్టాలను మించిన కష్టాలు లోకంలోని వారెవ్వరూ అనుభవించి ఉండరు. 


విశేషం: (ద్రౌపది పొందిన కష్టాలు మరెవ్వరూ లోకంలో అనుభవించి ఉండరని చెపుతూనే ఆ కష్టాలను చూచి సహించి ఇంకా 
(బ్రతికి ఉన్న తాను మరెన్ని కష్టాలనైనా ఓర్చుకొనగలనని తన దుర్భర మనోవేదనను ధ్వనిమయంగా వ్యక్తం చేసింది కుంతి. 
సంధి మాటలలో శాంతి ప్రసంగాలలో కూడా మరువ లేని బడబాగ్ని వంటి బాధ [ద్రౌపది మీది సానుభూతి. (సంపా.) 


వ. అట్టి యెడ. 189 
తాత్సర్యం: ఆ సమయాన. 


క. విదురుం డొక్కండు దక్కంగ | సదస్యు లెవ్వరును ధర్మసంక్షయ మిది కూ 
డదు నార; యతని శీలమ । కుదు రీ లోకమున కింతకుం దల(పంగన్‌.” 190 


ప్రతిపదార్థం: విదురుండు+ఒక్కండు+తక్కంగన్‌= విదురు డొక్కడు తప్ప; సదస్యులు= సభలో ఉన్నవారు; ఎవ్వరును= 
ఒక్కరైనను కూడ; ఇది ధర్మ సంక్షయము= ద్రౌపదీ వ(స్తాపహరణం ధర్మమును నశింపజేస్తుంది; కూడదు= ఇట్టి నీచపు పని 
తగదు; నారు+అ= అనరు; తలథుంగన్‌= ఆలోచించగా; ఈ లోకమునకున్‌+ఇంతకున్‌= ఈ జగమున కంతటికినీ; అతని 
శీలము+అ= ఆతడి వర్తనమే; కుదురు= ఆధారం. 


తాత్సర్యం: విదురు డొక్కడు దప్ప నాటి సభలోని వారిలో ఒక్కరైనా పాంచాలిని పరాభవించటం ధర్మ వినాశక 
కృత్యం; ఇది తగదు అని పల్కినవారు కారు. ఆలోచించగా విదురుడి సత్స భావమే ఈ జగత్తుకంతా ఆదర్శప్రాయం. 


వ. అని యివ్విధంబున( గృష్టుతోడ( దన యుమ్మలికంబు లన్నియు. ద్రవ్వికొని శోకంబు వెల్లిగొనం గొండొక 
దిగం బాటెడు చిత్తంబుతో మటియు నిట్లనియె; 191 


ప్రతిపదార్థం: అని; ఈ+విధంబునన్‌; కృష్ణుతోడన్‌; తన+ఉమ్మలికంబులు= తన దుఃఖాలు; అన్నియున్‌+(త్రవ్వికొని= 
అన్నింటినీ స్మృతికి తెచ్చుకొని; శోకంబు= దుఃఖం; వెల్లిగొనన్‌= పొంగిప్రవహించగా; కొండొక దిగన్‌+పాటెడు చిత్తంబుతోన్‌= 
కొంచెం (క్రుంగిపోతున్న మనస్సుతో; మజీయున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కుంతీదేవి ఈ విధంగా మేనల్లుడైన శ్రీకృష్ణుడితో తన దుఃఖాలన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకొని శోకం 
వెల్లివిరియగా కొంచెం క్రుంగిన మనస్సుతో మళ్ళీ ఇట్లా అన్నది: 


క. “ఇది యెల్లను నొకతల; యీ । పదు మూ. డేండులును నాకు బావకొడుకుచే 
నదయమగు కూడుగుడుచుట । యది యొక తలయయ్యె; నేమి యనంగల దనఘా! 192 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యపురుషా!; ఇది+ఎల్లను+ఒకతల= ఈ కష్టాలన్నీ ఒక ఎత్తు; ఈ పదుమూండు+ఏండులును= 
ఈ పదమూడు సంవత్సరాలూ; నాకున్‌= నాకు; బావకొడుకుచేన్‌= బావ కుమారుడైన దుర్యోధనుడిచేత; అదయము+అగుకూడు= 
దయలేని అన్నం; కుడుచుట+అది= తినటంఅన్నది; ఒక తల+అయ్యెను= ఒక యెత్తెనది; ఏమి+అనన్‌+కలదు?= చెప్పటాని 
కింకే మున్నది? 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! ఈ పడిన కష్టాలు, అనుభవించిన దుఃఖాలు అన్నీ ఒక యెత్తు. ఈ పదమూడేళ్ళూ నాకు బావ 
కొడుకు పెట్టే దయమాలిన తిండి తినటం ఒక యెత్తుగా ఉన్నది. నే నేమి చెప్పగలనయ్యా? 


నిశేషం: కుంతి అభిమానవతి. అందుకే పదమూడేళ్ళు పరాయి పంచలో ఉండటంతోపాటు బావ కొడుకైన దుర్యోధనుడు 
నిర్రయగా, పరుషంగా వ్యవహరిస్తూ పెట్టుతున్న తిండి తినటం ఆమె భరించలేకపోయింది. “ఏమి యనగలదు అనఘా!” అనే 
వాక్యం ఆమె దైన్యావస్థ యొక్క పరాకాష్ట! 'బావకొడుకు' అనే మాట సార్థకం. సొంత కొడుకులుండి కూడా బావగారి కొడుకు 
పెట్టే తిండి తినవలసి వచ్చిందని ఒక దైన్య భావం. 'దుర్యోధనుడి' పేరుచ్చరించని అనిష్టం అందులో వ్యంగ్యం. (సంపా 


క _ తన్ను దన తమ్ములను నా । కన్న కొడుకు లట్ల తలంతు. గాని విభేదం 
బెన్న(డు నా మది లేమికి । వెన్నుండ దైవంబు సాక్షి వినుము పలికెదన్‌. 193 


ప్రతిపదార్థం: తన్నున్‌= ఆ దుర్యోధనుడినీ; తన తమ్ములను= అతడి సహోదరులనూ; నా కన్నకొడుకులు+అట్ట+ 
తలంయన్‌+కాని= నా కడుపున గన్నబిడ్డలైన పాండవులవలెనే భావిస్తానుగాని; విభేదంబు= వ్యత్యాసం; ఎన్నండున్‌= ఎప్పుడూ; 
నా మదిన్‌+లేమికిన్‌= నా మనసులో లేనందుకు; వెన్నుండ= ఓ విష్ణుమూర్తీ!- కృష్ణుడా!; (దైవంబు సాక్షి= ఇందుకు దేవుడే 
సాక్షి.) పలికెదన్‌ వినుము= చెప్పుతున్నాను వినుము. 


తాత్సర్యం: కృష్ణా! దుర్యోధనుడినీ, అతని తోబుట్టువులనూ నా కడుపున గన్న కొడుకులవలెనే చూస్తాను గాని 
భిన్నంగా చూడను. నాకు భేదబుద్ధి లేనందుకు ఆ దేవుడే సాక్షి అని చెపుతున్నాను వినుము. 


నిశేషం: కుంతీదేవి పాండవ కౌరవులను సమదృష్టితో చూచేది. కాని, కౌరవులు మాత్రం తననూ, తన బిడ్డలనూ వేరుగా 
చూచారని మనోవేదన. ఆమె చిత్తశుద్ధికి దైవం సాక్ష్యం- అనటం జాతీయం. (సంపా) 


క. ఇది నిక్కం బగునేనియు. । దుది నీవుం బాండవులను దురితరహితులై 
ముదమంద( జూడ(గనియెద; । నది దీనికి మందు సువ్వె యంబుజనాభా! 194 


ప్రతిపదార్థం: అంబుజనాభా!= పద్మము నాభియందు గలవాడా! ఇది నిక్కంబు+అగున్‌+ఏనియున్‌= ఈ మాటలే నిజమైతే; 
తుదిన్‌= చివరకు; నీవున్‌= నీవున్నూ; పాండవులును= పాండవులున్నూ; దురితరహితులు+ఐ= పాపంలేనివారై; ముదము+అందన్‌= 
సంతోషం పొందగా; చూడన్‌+కనియెదన్‌= చూడటానికి నోచుకొంటాను; అది= అట్లా మీరు ఆనందంతో ఉండటం; దీనికిన్‌+ 
మందు+చువ్వె!= నా ఇప్పటి మనోవ్యథకు జాషధం జౌతుంది సుమా! 


తాత్పర్యం: కృష్ణా! నా మాట సత్యమైతే కడపటికి నీవూ పాండవులూ దోషాలంటనివారై ఆనందించగా చూడనోచెదను. 
ఇప్పటి నా హృదయ వ్యథకు మీరు పరమానందంతో ఉండగా చూడటమే జొషధం సుమా! 


విశేషం: 1. పాండవులను కౌరవులను సమంగా చూడటం అనేది నిజమే అయితే పాండవులు నిందలపాల్లాక, విజయులై 
తిరిగి వస్తారని ప్రమాణం చేసింది. ఇదీ దేశీయాచారమే. 


2. అన్ని బాధలకూ నివారణశక్తి శ్రీకృష్ణుడే అని నమ్మి భక్తి విశ్వాసాలను (ప్రదర్శించే కుంతీస్వభావం ఇందులో విశదం. 
(సంపా.) 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 413 


(ఈక 


బావ యొప్పం డనుపలుకుల నేమగు? । నాతని కొడుకు. గీడాడనేల? 
కురువృద్దుండగు బాహ్లికుని దూఅ నేటికి? । భీష్మునిపై(బ్రయి వెట్టనగునె? 
యిట్టి కూరుల యింటి కిచ్చిన మనవారి । నందుంగా కట్లు దాననుటమేలె? 
యర్షును పుట్టిన యప్పుడు 'వీండు లో । కము లెల్ల గెల్లు పొగడ్త మొగులు 


తే. ముట్టు నట్టిద యగు, రణమున జయించు । గౌరవుల; సోదరులు దాను భూరి రాజ్య 
గౌరవము. బొందు” నని యశరీరవాణి । వలికె; నది తిట్టువడుగాక వలయునేని. 195 


ప్రతిపదార్థం: బావ+ఒప్పండు+అనుపలుకులన్‌= ధృతర్మాష్టుడు మా మేలు సహించలేడు అనే మాటల వలన; ఏమి+అగున్‌?= 
ఏమి ప్రయోజనం?; ఆతని కొడుకున్‌= అతడి పుత్రుడైన దుర్యోధనుడిని; కీడు+ఆడన్‌+ఏల?= నిందించటమెందుకు?; 
కురువృద్దుండు+అగు= కౌరవులలో పెద్దవాడైన; బాహ్హికునిన్‌= బాహ్పికుడిని; దూజన్‌+ఏటికిన్‌?= తిట్టటం ఎందులకు?; 
భీష్మునిపైన్‌= పితామహుడిమీద; 'ప్రయి+పెట్టన్‌+అగునె?= నింద మోపవచ్చునా?; ఇట్టి క్రూరులు+ఇంటికిన్‌= ఇట్టి కరినాత్ముల 
యొక్క గృహానికి; ఇచ్చిన= నన్ను కోడలిగా చేసిన; మనవారిన్‌= పుట్టింటివారిని; అందున్‌+కాక= అంటానే అనుకో; అట్టు= 
ఆ విధంగా; తాన్‌= నేను; అనుట మేలె?= నిందించటం న్యాయమా? (కాదని భావం); అర్జును పుట్టిన+అప్పుడు= అర్జునుడు 
జన్మించిన సమయంలో; వీ(డు= పార్టుడు; లోకములు+ఎల్లన్‌= జగములన్నిటిని; గెల్బు= జయిస్తాడనే; పొగడ్త= (ప్రశంస; 
మొగులు ముట్టినట్టిది+అ+అగున్‌= మేఘమండలం తాకునటువంటి దౌతుంది; రణమునన్‌= కదనంలో; కౌరవులన్‌+జయించున్‌= 
దుర్యోధనాదులను గెలుస్తాడు; సోదరులున్‌= తోబుట్టువులూ; తానున్‌= తానూ; భూరి రాజ్యగౌరవమున్‌+పొందున్‌= గొప్ప 
రాజ్యం ఏలుట వలని గొప్పతనమును పొందుతాడు; అని= అంటూ; అశరీరవాణి= అశరీరవాక్కు; పలికెన్‌= పల్కింది; 
వలయున్‌+ఏనిన్‌= కావలసివస్తే; అది= అశరీరవాణి; తిట్టుపడున్‌+కాక!= నిందించబడుగాక! 


తాత్పర్యం: ధృతరాష్టుడు పాండవుల మేలోర్చువాడు కాడని అనటంవలన ఏమి లాభం? అతని కొడుకు దుర్యోధనుడిని 
తిట్టటం వలన ప్రయోజనమేముంది? కౌరవులలో పెద్దవాడగు బాహ్లికుడిని నిందించడం దేనికి? భీష్ముడి మీద 
తప్పు మోపటం న్యాయమా? ఇట్లాంటి కఠినచిత్తుల ఇంటికి నన్ను కోడలిని చేసిన నా పుట్టింటివారినే దూషించాలి. 
అట్లా దూషించటం కూడా సమంజసం జౌతుందా? పార్టుడు జన్మించినవేళ “ఇతడు లోకాలన్నీ జయిస్తాడనే కీర్తి 
మేఘమండల మంటుతుంది. ఇతడు కౌరవులను యుద్దంలో గెలుస్తాడు. తానూ, తన తోబుట్టువులూ భూరి 
సామ్రాజ్యాధిపత్య గౌరవం పొందుతారు” అని అశరీరవాణి పలికింది. అవసరమైతే ఇట్లా నుడివిన ఆ అశరీరవాణినే 
నిందించాలి. మరెవ్వరినీ కాదు. 


విశేషం: కుంతీదేవి మెత్తని హృదయం గల తల్లియే కాదు, కడుపులోని బాధను గడుసుదనంతో చెప్పగల గడుసరి కూడా. 
శ్రీకృష్ణుడి బహిః[ప్రాణమైన అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి పలికిన పలుకుల వైపు (శ్రోత మనస్సును మళ్ళించి 
(గ్రుచ్చుకొనేటట్టు చెప్పటానికి. 'నేతినేతివాదం' వలె- ధృతరా(ష్టుడిని అనటం ఎందుకు? దుర్యోధనుడిని అనటం ఎందుకు? 
అని వరుస మొదలు పెట్టింది. ఆ మాట నిజానికి శ్రీకృష్ణుడి మనస్సుకు (గ్రుచ్చుకొనాలని అన్నదే. (సంపా.) 


వ. ధర్మంబు గలుగునే నది నిక్కంబయ్యెడు; దాని కెల్లను నిర్వాహకుండవు నీవు గలవు గాదె! నీ మన్నించు 
నెచ్చెలులకుం జెప్పెడు మాటలు గలవు విను; మయ్యుధిష్టిరునితో నిట్లనుము; 196 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మంబు కలుగునేన్‌= లోకంలో ధర్మమున్నట్లయితే; అది నిక్కంబు+అయ్యెడున్‌= అశరీరవాణి మాటలు 
యథార్జాలవుతాయి; దానికిన్‌+ఎల్లను= ఆ ధర్మానికంతటికినీ; నిర్వాహకుండవు= (ప్రవర్తిల్ల చేసేవాడవు; నీవు+కలవు+కాదె!= 
నీవున్నావు గదా!; నీ మన్నించు నెచ్చెలులకున్‌= నీ వాదరించే నీ ప్రియమి(త్రులైన పాండునందనులకు; చెప్పెడు మాటలు+కలవు= 
చెప్పవలసిన మాట లున్నాయి; వినుము= ఆలింపుము; ఆ+యుధిస్టిరునితోన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనుము= ఈ 
విధంగా చెప్పు. 


తాత్సర్యం: లోకంలో ధర్మ మున్నట్లయితే అశరీరవాణి చెప్పినదే సత్యమవుతుంది. కృష్ణా! ధర్మోద్దారకుడవు 
నీవున్నావు. నీవు మన్నించే నీ అనుగు నెచ్చెలికాండ్రకు చెప్పవలసిన మాట లున్నాయి. వినవలసింది. ముందుగా 
ధర్మతనయుడితో ఇట్టా చెప్పుము: 


విశేషం: 1. ధర్మముంటే దేవతల మాటలు నిజమౌతాయట! అన్నిటికీ నిర్వాహకుడైన శ్రీకృష్ణుడే ఉన్నాడట! ఈ దృఢ 
నిశ్చయమే ఆమెను ధర్మశీలనుగా నిలిపింది. ఆమె కొడుకులను ధర్మమార్గంలో నడిపింది. 


2. కొడుకుల స్వభావాలను బట్టి ఎవరెవరికి ఎటువంటి సందేశమివ్వాలో తెలిసిన వివేకవతి అయిన వీరమాత కుంతి. 
3. ఉపప్టావ్యంనుండి వచ్చిన కృష్ణుడు పాండవ దూత. హస్తినాపురంనుండి తిరిగి వెళ్ళే శ్రీకృష్ణుడు కుంతీదూత. (సంపా.) 


క, వే(డికొని కృపణులై కను । పోండిమి యది యేల రాజపుత్రులు దమ మై 
వాండిమి దప్పిన నిప్పులు । వేండిమి సెడినట్లు జనులు విని యులుకుదురే? 197 


ప్రతిపదార్థం: కృపణులు+ఐ= దీనులై; వేండికొని= (ప్రార్థించి; కనుపోండిమి= పొందునట్టి సంపద; అది+ఏల?= అదెందుకు?; 

రాజపుత్రులు= క్షత్రియకుమారులు; తమ= తమయొక్క; మైవాండిమి= శరీరమందలి (ప్రతాపం; తప్పినన్‌= విడిచినయెడల; 

నిప్పులు= అగ్నులు; వేడిమి చెడిన+అట్టు= వేడిమిని గోల్పోయినట్టే అగును; జనులు విని= (ప్రజలు అట్టి ప్రతాపహీనుల 
(30) ౧ స్‌ 

ఆజ్ఞ లాలించి; ఉలుకుదురే?= జంకుదురా? (జంకరని అర్థము.) 


తాత్పర్యం: దీనులై యాచించి గడించిన సంపద లెందుకు? క్షత్రియ కుమారులు ఒడలిలో తేజం కోల్పడితే 
నిప్పులు వేడిమిని విడిచినట్లే అవుతుంది. మగటిమి లేనివారి మాటలకు జనులు జంకుతారా? 


విశేషం: అలం: ఉపమ. ఇది ధర్మరాజున కిచ్చిన సందేశం. అతడిని మూడు విధాల మందలించింది కుంతి. 1. నీకు రావలసిన 
రాజ్యభాగాన్ని దీనుడివలె యాచించటం తప్పు. అట్లా భిక్షాదానంగా వచ్చే రాజ్యాన్ని స్వీకరించటం తప్పు- అని మొదటి 
హెచ్చరిక. కపట ద్యూతంలో రాజ్యసంపద కోల్పోయినప్పుడు [ద్రౌపదికి వరంగా ధృతరాష్ట్రుడు దానిని తిరిగి ఇచ్చాడు. 
అరణ్యాజ్ఞాతవాసాలు ముగిసిన తరువాత కూడ మరల ధృతరాషుడి దయ కొరకు, దుర్యోధనుడి సుముఖత కొరకు ఇంత 
దీనంగా అడగటం అవమానం. అడగటంలో కూడా ఆత్మగౌరవం ఉండాలి. రాజ్యభాగం ఇవ్వకపోయినా అయిదూళ్ళు ఇస్తే 
చాలని కోరటం మరీ అవమానం- అని హెచ్చరించింది. 


2. క్షత్రియులు ప్రతాపాన్ని విడిచిపెడితే వేడిలేని అగ్నులవలె మారి శత్రువులను తపింపచేసే శక్తిని కోల్పోతారు. కాబట్టి 
యుద్దంలో పరాక్రమాన్ని ప్రదర్శించి రాజ్యాన్ని పొందండి. క్షత్రియ ధర్మాన్ని రక్షించండి. యుద్దం కంటె శాంతి మేలు అని 
భావిస్తున్న ధర్మజుడిని యుద్దోన్ముఖుడిగా చేయాలన్న వీరమాత (ప్రబోధ మిది. 


3. ఒకవేళ 'ప్రతాపరహితులై యాచించి, రాజ్యాన్ని పొందినా జనులు ఆ రాజులను గౌరవించరు. కాబట్టి అటువంటి 
రాజ్యసంపదను పొందినా (ప్రభుత్వాన్ని నిలుపుకొనటం కష్టం. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 415 


4. తాత్పర్య మేమంటే- 'దైన్యాన్ని వదులు. క్షత్రియోచిత పరాక్రమాన్ని ప్రదర్శించి రాజ్యాన్ని సాధించు. ప్రజల ఆదరాభిమానాలను 
పొందు.” ఈ మూడూ పరస్సరాశ్రితాలైన గుణాలు. ఏ ఒకటి లేకపోయినా మిగిలినవి దక్కవు అని శాంతికాముకుడైన 
ధర్మజుడు పౌరుషాగ్నితో (ప్రజ్వలించేటట్టు పలికింది. అయితే, ధర్మజుడు సూక్ష్మ[గ్రాహి కాబట్టి సందేశాన్ని మృదువుగా, 
వ్యంగ్యంగా, మనసు నొవ్వకుండా చెప్పింది. 


5. కుంతి మనసులో పడుతున్న వేదనకు ఈ మాటలు అక్షరదీపికలు. వీరులను కన్న రాజమాత తన కొడుకులు వీరులుగానే 
(బ్రతికి తనకు గౌరవం తేవాలని అనుకొనటం సహజం. కాని, ధర్మజుడు ధర్మనీతిలో భాగంగా చతుర్విధోపాయాలను 
ప్రదర్శిస్తూ సంధియత్నం చేస్తున్నాడే కాని, పౌరుషహీనుడై కాదన్న సత్యం గమనార్హం. (సంపా.) 


వ. భీమార్గునుల కిట్లని చెప్పుము: 198 
తాత్సర్యం: భీముడికి, అర్జునుడికి ఇట్టా చెప్పుము: 


ఆ. _ కొడుకు. గాంచు రాచకూంతు రెద్దానికి? । నట్టిపనికి నుచితమైన సమయ 
మొదవె6( దడయుటింక నొప్పదు; జనములు । నట్లుగాని పురుషు లనరు మిమ్ము 199 


ప్రతిపదార్థం: రాచకూంతురు= క్షత్రియపుత్రి; ఏ+దానికిన్‌= దేనికొరకు; కొడుకున్‌+కాంచున్‌= కుమారుడిని కంటుందో; 
అట్టిపనికిన్‌= అట్లాంటి యుద్ద కార్యానికి; ఉచితము+ఐన+సమయము+ఒదవెన్‌= తగిన వేళ వచ్చింది; ఇంకన్‌= ఇటమీదట; 
తడయుట= ఆలసించటం; ఒప్పదు= తగదు; అట్టు+కాని= అప్పుడు తప్ప; జనములు= (ప్రజలు; మిమ్మున్‌= మిమ్ములను; 
పురుషులు+అనరు= మగవారని చెప్పరు. 


తాత్పర్యం: క్షత్రియకన్య పెండ్లాడి కొడుకును ఏ కార్యానికై కంటుందో, అట్టి ప్రతాపప్రదర్శనకు తగిన అదను 
సంప్రాప్తించింది. ఇక ఆలసించటం తగదు. అప్పుడుగాని మిమ్మల్ని ప్రజలు మగవారని అనరు సుమా! 


విశేషం: 1. కుంతీదేవి తన కొడుకులలో ధర్మజుడిని ప్రత్యేకంగా, ప్రజ్ఞావంతుడైన మనీషిగా భావించి గౌరవిస్తుంది. ఆ 
తరువాత భీమార్జునులను ఒక జంటగా, నకుల సహదేవులను ఒక జంటగా భావిస్తుంది. (ద్రౌపదిని ప్రత్యేకంగా సంభావిస్తుంది. 
ఈ స్వభావం ఈ సందర్భంలో స్పష్టమౌతున్నది. 

2. ధర్మజుడు నీతిజ్ఞుడు కాగా, భీమార్జునులు గదాగాండీవాలతో ప్రసిద్ది కెక్కిన శస్త్రజీవులు. నిజానికి క్షత్రియ వనిత 
యుద్దంలో సాటిలేని మేటి వీరులను కనాలనీ, వారు రణరంగంలో తమ మగతనం (ప్రదర్శించి తమకు, తనకు పేరు 
తేవాలనీ అనుకొంటుంది. తల్లి కలలు కని కన్న వీరసంతానం భీమార్జునులు. ఆ కలలు నిజం చేయటం వారి ధర్మమని 
హెచ్చరిక. ఆమె కోర్కెను తీర్చకపోతే వారు వీరులు కాదు, ఆమె వీరమాత కాజాలదు- అని నిష్టురం. 


3. యుద్దం చేసి పౌరుషాన్ని ప్రదర్శించకపోతే వారిని పురుషులని లోకం గుర్తించదట! ఇది చాలా నిష్టురమైన మాట. మరీ, 
బృహన్నలగా అజ్ఞాతవాసం చేసిన అర్జునుడికి గుచ్చుకొనే మాట! తెలుగులో 'మిమ్మలిని మగవా రనరు' అనే తిట్టు జాతీయం. 
బలపరా(క్రమమే తమ అస్తిత్వంగా (బ్రతికే కొడుకులను ఉత్తేజపరిచే వాజ్మయ శిల్పం తెలిసిన వీరమాత కుంతి. 


4. భీమార్జునులు కీచకవధలోనూ, దక్షిణ ఉత్తర గోగ్రహణ ఘట్టంలోనూ తమ పౌరుషాన్ని ప్రదర్శించే ఉన్నారు. కాని, ఆమె 
వాటిని గుర్తించినట్టు చెప్పకపోవటం గడుసుదనం. ఆ యుద్దాలు పాండవులు ఆత్మరక్షణ కొరకు చేసినవి. కాని, మాతృమూర్తిని 
వీరమాతగా చేయాలంటే కౌరవులపై యుద్దం చేసి తమ శస్తాస్తబల సంపదను (ప్రదర్శించి పురుషులనిపించుకొన్నప్పుడే 
సాధ్యమౌతుందని హెచ్చరిక చేసింది. ఆలసించవద్దని (ప్రేరేపించింది. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


5. భీమార్జునులకు ధర్మరాజుకు వలె సున్నితంగా చెప్పలేదు. బాణంతో గుచ్చినట్టు మాట్లాడింది. మగతనం- అనే మాట 
వారి మనసులపై దెబ్బకొట్టుతుంది. ఆకలి తెలిసి అన్నం పెట్టేదీ, అదనెరిగి ఆ(గ్రహించేదీ, అనువుగా మందలించేదీ, 
ఆదర్శంతో తీర్చిదిద్దేదీ తల్లి, కుంతి వీరమాత. (సంపా 


క భుజ బలమున జీవించుట । నిజధర్మము మెత్తంబడుట నింద్యము; మాద్రీ 

ప్రజలకు జెప్పుము ద్రుపదా । త్మజం గార్యం బడుగుమనుము తగనందటితోన్‌. 200 
ప్రతిపదార్థం: భుజబలమునన్‌= బాహు విక్రమంతో; జీవించుట= బ్రతకటం; నిజధర్మము= క్షత్రియ ధర్మం; మెత్తణడుట= 
అణగిపోవటం; నింద్యము= దూషింపదగింది అని; మాద్రీప్రజలకున్‌= మాద్రి కుమారులకు; చెప్పుము= తెలుపుము; (ద్రుపద+ 
ఆత్మజన్‌= (ద్రౌపదిని; తగన్‌= ఒప్పిదంగా; అందణుతోన్‌= పాండవులందరితో; కార్యంబు+అడుగుము+అనుము= కర్తవ్యం 
గురించి అడుగుమని చెప్పుము. 


తాత్సర్యం: మాద్రీనందనులైన నకుల సహదేవులతో- బాహుబలంతో బ్రదకటం క్షత్రియధర్మమనీ, అణగిమణగి 
ఉండటం దూషింపదగిన విషయమనీ చెప్పుము. తన కర్తవ్యమేమిటో ద్రౌపది నడిగి తెలిసికొనండని పాండవులందరితో 
చెప్పుము. 

విశేషం: 1. కవలలు నకుల సహదేవులు. వారిద్దరికీ కలిపి సందేశం ఇవ్వటం జౌచిత్యం. అందులోనూ [క్రమాన్ని పాటించి 
అన్వయించుకొంటే నకులుడికి భుజబలంతో జీవించుమని హెచ్చరిక. సహదేవుడికి క్షత్రియ ధర్మంలో మెత్తబడటం నింద్యమని 


గట్టిగా చెప్పింది. శ్రీకృష్ణుడితో వారిరువురు మాట్లాడిన తీరులు గమనిస్తే ఈ సందేశాలు వారి మనః(ప్రవృత్తులకు అచ్చంగా 
అతికినట్టున్నాయని స్పష్టమవుతుంది. 


2. పాండవులలో పరా(క్రమాన్ని (ప్రేరేపించే ప్రధానశక్తిగా ద్రౌపదిని కుంతి గుర్తించి, సమయోచితంగా వారిలో యుద్దోత్సాహాన్ని 
ప్రజ్వలింపజేస్తూ ఉండుమని కోరింది. (ద్రౌపది కాంతాసమ్మితంగా కార్యాన్ని చక్కదిద్దగలదని ఆమె విశ్వాసం. అది సహజం 
కూడా. (సంపా. 


చ. అలిగిన భీమ ఫల్లునుల కడ్డము లేమి యెటుంగు; దంతలం 

తలు వడి వాని నీ(గవలదా? విను మాపని కెల్ల బాండుపు 

త్తులె కలవారు; నీ కెటుల దోచిన నట్టులు సేయువారు గా; 

కలఘువిచార! నా యల(త యార్వుము; నన్‌ గడతేర్పు మెమ్మెయిన్‌.” 201 
ప్రతిపదార్థం: అలిగినన్‌= కోపగిస్తే భీమఫల్లునులకున్‌= భీమార్జునులకు; అడ్డము లేమిన్‌= అవరోధం లేకుండటం; ఎణుంగుదున్‌= తెలియుదును; 
అంతలు+అంతలు+పడి= అంతలేసి అవమానాల పాలై; వానిన్‌= ఆ పరాభవాలను; ఈంగన్‌ వలదా= తీర్చుకొనవద్దా; 
వినుము= ఆలింపుము; ఆ పనికిన్‌+ఎల్లన్‌= పరాభవ దుఃఖాలను బాపుకొనే పనికంతా; పాండుపుత్తులె కలవారు= పాండు 
నందనులే నంసిద్దంగా ఉన్నారు; నీకున్‌= నీకు; ఎటులు తోంచినన్‌= ఏ విధమైన అభిప్రాయం కల్నుతుంటో; 
అట్టులు+చేయువారు+కాక= ఆ విధంగా సల్పగలరు; అలఘువిచార!= గొప్ప ఆలోచనగలవాంా! కృష్ణా!; నా+అలంత= నా 
శోకం; ఆర్పుము= తొలగించుము; నన్‌= నన్ను; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; కడతేర్పుము= ఉద్దరించుము. 


తాత్సర్యం: అలుక వహిస్తే భీమార్జునులకు అడ్డం లేదని నాకు తెలుసు. అంతంత అవమానాలు పొంది ఆ కసి 
తీర్చుకొనవద్దా? ఆ పని పాండునందనులు చేయగలరు. నీవెట్టా చెపితే వారట్లా చేస్తారు. గొప్ప ఆలోచనగల నీవు 
నా బాధ తీర్చవలసినది. నన్ను ఎట్టయినా దుఃఖాల నుండి కడతేర్చవలె.” 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 417 


విశేషం: 1. ఈ మాటలు కుంతీదేవి శ్రీకృష్ణుడితో అంటున్నవి. ఆమె ఆయనను కోరింది రెండంశాలు: 1. నా దుఃఖం (అనే 
అగ్నిని) ఆర్పుము. 2. నన్ను ఉద్దరించుము. ఈ రెండూ పరమాత్మరూపుడైన శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని గుర్తించి అన్నవే. 
'కడతేర్సుము' అనే క్రియ తెలుగు జాతీయం. దానికి అనేకార్డాలున్నా ఇక్కడ కష్టాలనుండి గట్టెక్కించుమని భావం. 


2. కుంతి విజ్ఞారాలు. ఒక కార్యం సాధించబడాలంటే ఇచ్చాక్రియా జ్ఞానశక్తుల సమన్వయ వినియోగాలు అవసరం. ఇక్కడ 
ఇచ్చాశక్తులు భీమార్జునులు. వారు కోపిస్తే చాలు ఆ కార్యానికి అడ్డం ఉండదు. ఆ సంగతి శ్రీకృష్ణుడికి కూడా తెలుసుననటం 
కుంతీదేవి గడుసుదనం. అవమానాల పాలైన పాండవులు వాటికి ప్రతీకారం తీర్చికొనే ప్రయత్నం చేయాలి. ఇది కార్యశక్తి 
పాండవులు సంఘటితంగా కూడి యుద్దకార్యాన్ని స్వయంగా నిర్వహించగలరని కుంతీదేవి కొడుకుల పౌరుషంమీద ఆత్మవిశ్వాసాన్ని 
ప్రదర్శించింది. 


3. ఇక పాండవ పక్షంలో ఇచ్చా క్రియాశక్తులకు మూలమైనదీ, చోదకమైనదీ, వాటిని నియంత్రించగలిగినదీ. ఫలాగమందాకా 
ముందుకు నడిపించేదీ జ్ఞానశక్తి. అదే శ్రీకృష్ణుడు. ఆ అర్థం వ్యంగ్యంగా స్ఫురించేటట్టు 'అలఘువిచార!' అని సంబోధించింది. 
నీ కెట్టా తోస్తే అట్టా పాండవులను నియోగించు మని కోరింది. కార్యచ[క్రం తిప్పుమని వేడింది. ఫలితం మాత్రం- కుంతి 
వంత తీరాలి. ఆమె ఉద్దరించబడాలి. 


4. కుంతి మనోదుఃఖం అగ్నివంటిదని 'ఆర్పు' అనే (క్రియతో ధ్వనింపజేశాడు తిక్కన. అది శృత్రుసంహారంవలన సాధ్యం. 
ఇక ఉద్దరించమంటే- పరుల పంచలో ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దైన్యంతో (బ్రతికే అప్పటి దురవస్థ నుండి 
ఉద్దరించటమే, పాండవులు పరా(క్రమంతో రాజ్యాన్ని జయించి, తనను రాజమాతగా గౌరవపదంలో నిలపటమే. ఈ పని చేసే 
వారు పాండవులైనా చేయించే దైవీసంకల్పశక్తి శ్రీకృష్ణు డని ఆమె తాత్పర్యం. కార్యసాధకమైన మాటల పొందికలో అర్థవ్యక్తి 
అనే గుణం రాణించి వస్తు స్వభావ స్ఫుటత్వాన్ని కలిగిస్తున్నది. (సంపా.) 


వ. అనిన గృష్టుండు గొంతి ననునయించి యిట్లనియె: 202 


తాత్సర్యం: కుంతి అట్లా తన మనోబాధను వెల్లడించగా కృష్ణుడు ఆమె నోదార్చి ఇట్లా చెప్పాడు: 


శ్రీకృష్ణుడు కుంతీదేవి నూజడించుట (సం. 5-88-89) 
bc] 


చ.  'సుగుణవు, పుట్టినింటికిని జొచ్చినయింటికి. దేజ మెక్కంగాం 
దగుచరితంబునన్‌ నడచు ధన్యవు, ధీరవు, దేవి! నీ వెడ 
న్వగ లడ(గింపకున్న భువనంబుల నింకిట నెవ్వ రోర్టువా 
రు గలంక దక్కుమీ హృదయ రోగము లన్నియు. బుచ్చివైచెదన్‌. 203 


ప్రతిపదార్థం: దేవి!= కుంతీమహాదేవీ!; సుగుణవు= మంచి గుణములు కలదానివి; పుట్టిన+ఇంటికిని= పుట్టింటికినీ; చొచ్చిన+ 
ఇంటికిన్‌= అత్త యింటికినీ; తేజము+ఎక్కంగాన్‌= వన్నె మీరగా; తగుచరితంబునన్‌= యోగ్యమైన నడవడితో; నడచుధన్యవు= 
ప్రవర్తించే పుణ్యాత్మురాలవు; ధీరవు= ధైర్యముగలదానవు; నీవు= అట్టి నీవు; ఎడన్‌= హృదయంలో; వగల్‌= చింతలు; 
అడగింపక+ఉన్నన్‌= అణచకపోయినచో; ఇంకన్‌= మరి; ఇటన్‌= ఇక్కడ; భువనంబులన్‌= లోకాలలో; ఓర్చువారు= దుఃఖాలను 
సహించేవారు; ఎవ్వరు?= ఎవరు గలరు?; కల(క+తక్కుమీ= సంక్షోభం మానుము; హృదయ రోగములు+అన్నియున్‌= నీ 
మనోవ్యాధు అన్నింటినీ; పుచ్చివైచెదన్‌= తొలగించివేస్తాను. 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అత్తా! నీవు గుణవంతురాలివి. పుట్టినింటికీ, మెట్టినింటికీ వన్నె వాసి ఏర్పడగా ఒప్పిదమైన నడవడితో 
ప్రవర్తించే పుణ్యాత్మురాలివి. ధైర్యంగలదానివి. ఇట్టి నీవు మనస్సులోని చింతలను అణచుకొనకుంటే మరి ఈ 
లోకంలో దుఃఖాలను సహించేవారు ఎవరుంటారు? అమ్మా! కలత మానుము. నీ మనోవ్యాధులన్నిటినీ తొలగిస్తాను. 


విశేషం: 1. యోగ్యుడైన భక్తుడు ఆర్తితో అడుగుతుంటే కరుణారసం పొంగగా అభయహస్తం ఇస్తున్న భగవంతుడివలె 

శ్రీకృష్ణుడు పలుకుతూ ఉండటం పరిపాటి. 2. (ద్రౌపది కెట్లా అభయహస్త మిచ్చాడో, కుంతికీ అటాగే అభయహస్త మిచ్చాడు. 
ac) ౧ అలి ౧ అల 

సంధి కాదు, యుద్దం ఆగదు. విజయం సిద్దించక మానదు, మనశ్శాంతి కుదరక తీరదు- అన్నట్టు ధైర్యం చెప్పాడు. 


3. కుంతీ మనోవేదనను రోగంగా చెప్పి రూపకాలంకార శోభను కలిగించాడు తిక్కన. ఇక్కడ బహువచనం చెప్పటం మరొక 
విశేషం. కుంతి మనసులో పాండవుల బెంగ ఒక (ప్రక్క. తనకు కన్యాత్యంలో సూర్యుడి వరం వలన కలిగిన కర్షుడి బెంగ 
మరొక (ప్రక్క బాధిస్తున్నాయి. ఒక దానిని చెప్పగలిగింది. మరొకటి చెప్పలేనిదిగా దాచుకొన్నది. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు. ఆ 
దుఃఖాన్ని కూడా మానుస్తానన్నాడు. ఎట్టా? అది భావికథలోగాని ప్రసన్నం కాదు. శ్రీకృష్ణుడిని దివ్యుడిగా భావిస్తే అతడు 
దివ్యమహిమలనే (ప్రసాదించగలడు. (సంపా) 
క తనయులు గోడలు సేమం । బున నున్నా రధిక భక్తిపూర్వముగా దం 

డనమస్కారంబులు నీ । కొనరించిరి, కౌంగిలించి రులముల. దగన్‌. 204 


ప్రతిపదార్థం: తనయులున్‌= నీ కుమారులును; కోడలున్‌= నీ కోడలుకూడా; సేమంబునన్‌+ఉన్నారు= సుఖంగా ఉన్నారు; 
అధిక భక్తిపూర్వముగాన్‌= మిక్కుటమైన భక్తి పురస్ఫరంగా; నీకున్‌= నీకు; దండ నమస్కారంబులు+ఒనరించిరి= నీకు 
సాగిలపడి (మొక్కారు; తగన్‌= చక్కగా; ఉల్లములన్‌= తమ మనసులందు; కౌంగిలించిరి= నిన్ను కౌగిలించుకొన్నారు. 


తాత్సర్యం: అత్తా! నీ కొడుకులు కోడలు క్షేమంగా ఉన్నారు. మిక్కిలి భక్తితో నీకు సాగిలపడి (యొక్కులు 
సమర్పించారు. మనసులందే నిన్ను కౌగిలించుకొన్నారు. 


క. నీ కొడుకు లొండు సుఖములు । చేకొన; రవ్వీరసుఖమ చిత్తముల( గరం 

బాకాంక్షింతు; రలంతుల( । బోక గలుగు నెట్టు? లల్పబుద్దులె వారల్‌? 205 
ప్రతిపదార్థం: నీ కొడుకులు= నీ కుమారులు; ఒండు సుఖములు= ఇతర సౌఖ్యాలు; చేకొనరు= (గ్రహించరు; ఆ+వీరసుఖము+అ= 
శౌర్యవృత్తి వలన చేకూరు సౌఖ్యమే; చిత్తములన్‌= హృదయములందు; కరంబు= మిక్కిలి; ఆకాంక్షింతురు= కోరుకొంటారు; 


అలంతులన్‌+పోక= అల్పమార్గాలలో వెళ్ళటం; ఎట్టులు+కలుగున్‌?= వారికెట్టా అలవడుతుంది?; వారల్‌= నీ కుమారులు; 
అల్పబుద్దులె?= నీచస్వభావులా?- కారు సుమా! 


తాత్పర్యం: అత్తా! నీ కుమారులు లోక సాధారణమైన సౌఖ్యాలు అనుభవించటానికి అంగీకరించరు. వీర ధర్మాన 
లభించే సౌఖ్యమే తమ మనస్సులో కోరుకొంటారు. వారు తుచ్చమార్లాలు అనుసరించేటంత నీచబుద్దులు కారు 
సుమా! 


క  ఉత్సాహంబున శత్రు కు । లోత్సాదన విధి యొనర్హి యున్నత సామ్రా 
జ్యోత్సవము నొందు పుత్తుల | నుత్సుకతం జూతుగాక; యూటిడు మింకన్‌.' 206 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 419 
ప్రతిపదార్థం: ఉత్సాహంబునన్‌= పూనికతో; శత్రుకుల+ఉత్సాదన విధి+ఒనర్భి= విరోధి వంశాన్ని పెల్లగించి వేయటం అనే 


కార్యం నిర్వహించి; ఉన్నత సా(మాజ్య+ఉత్సవము= దొడ్డ ప్రభుత్వం అనే పండుగను; ఒందు= పొందే; పుత్రులన్‌= 
కొడుకులను; ఉత్సుకతన్‌= ఉబలాటంతో; చూతు+కాక= చూచెదవు లెమ్ము; ఇంకన్‌= ఇక; ఊజఅడుము= ఊరడిల్లుము. 


తాత్పర్యం: పాండవులు విరోధివంశాన్ని కూకటివేళ్ళతో పెల్లగించి నస ఉన్నత సామాజ్యాధిపత్యమనే పండుగను 
జరుపుకుంటుంటే నీవు ఉత్సాహంతో కనుగొనగలవు. ఇంక ఊరట వహించుము.” 


చ. అన విని మోము విచ్చుచు మురారికి నిట్లను( గుంతి “పాండు నం 

దనులకు€ దండ్రియున్‌ గురువు దైవము నారయ నీవ కావె! నీ 

మనమున ధర్మమున్‌ హితము మంచిగ జూచి విధించినట్ల చే 

సి నెగడువారు గాక నిను. జేరిన నాపద లొంద నేర్చునే? 207 
ప్రతిపదార్థం: అనన్‌+విని= శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని; కుంతి= కుంతీదేవి; మోము విచ్చుచున్‌= మొగం వికసింప 
చేస్తూ; ముర+అరికిన్‌= ఆ మురవైరికి; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పింది; పాండునందనులకున్‌= పాండుకుమారులకు; 
తం(డ్రియున్‌= జనకుడును; గురువు= ఒజ్జయును; దైవమున్‌= దైవతమును; ఆరయన్‌= పరికించగా; నీవు+అ+కావె!= 
నీవేగదా!; నీ మనమునన్‌= నీ చిత్తంలో; ధర్మమున్‌= న్యాయాన్ని; హితమున్‌= మేలును; మంచిగన్‌+చూచి= చక్కగ తలపోసి; 
విధించిన+అట్టు+అ= నీవు నిర్ణయించిన విధాన; చేసి= ఆచరించి; నెగడువారు+కాక= వృద్ది పొందుతారు లెమ్ము; నినున్‌+చేరినన్‌= 
నిన్నాశ్రయించుకొన్నచో; ఆపదలు= కష్టాలు; ఒందన్‌+నేర్చునే= కలుగ గలవా? (కలుగవని అర్థం.) 


తాత్పర్యం: కృష్ణుడి మాటలు వినేసరికి కుంతీదేవి ముఖం వికసించింది. ఆమె మురవిధ్వంసకుడైన మేనల్లుడితో 
ఇట్లా అన్నది. 'పాండుకుమారులకు తండ్రి, గురువు, దైవం నీవేకదా! నీ మనస్సులో ఏది న్యాయమో, ఏది హితమో 
మంచిగా నీవే చూచి ఇట్లా చేయండి అని నిర్దేశిస్తే వారు అట్లా చేసి బాగుపడగలరు. నిన్ను ఆశ్రయించుకొన్నవారికి 


ఎట్టి ఆపదలు రావుగదా! 


విశేషం: 1. అలం: మాలారూపకం. 2.పాండవులకు శ్రీకృష్ణుడు వరుసగా తండ్రి, గురువు, దైవం అని నివేదించుకొన్నది. 
ముగ్గురూ ఒకరిలోనే ఉన్నారు. తండ్రిగా ధర్మాన్ని నిర్లేశిస్తాడు. గురువుగా హితాన్ని బోధిస్తాడు, దైవంగా 'మంచిగ చూస్తాడు” 
అంటే యోగక్షేమం వహిస్తాడు అని (క్రమాన్వయం. 'నిను చేరిన నాపద లొంద నేర్చునే!' అన్నది విశ్వాసంతో కూడుకొన్న 
శరణాగత భక్తి భావ (ప్రకటనం. భగవంతుడి రక్షణలో ఉన్నవారి దరికి ఆపదలు చేరవు అన్నది విశ్వాసం. పాండవులు 
శ్రీకృష్ణుడిని శరణు వేడి అటువంటి భద్రస్థితిలో ఉన్నారని ధ్వని. (సంపా.) 


క. వారలక యేల మాధవ! । కౌరవులకు మటియు నీజగంబులకెల్లం 
జేరుగడ నీవ; నీ పలు । కారయ వేదంబ కాదె యఖిలంబునకున్‌.” 208 
ప్రతిపదార్థం: మాధవ!= శ్రీకృష్ణా! వారలకున్‌+అ+ఏల?= పాండవులకు మాత్రమే అననేల?; కౌరవులకున్‌= కౌరవులకుకూడా; 


మజీయున్‌= ఇంకను; ఈ జగంబులకున్‌+ఎల్లన్‌= ఈ లోకాలన్నింటికినీ; చేరుగడ= శరణం; నీవు+అ= నీవే సుమా!; 
అఖిలంబునకున్‌= సమస్తమునకునూ; ఆరయన్‌= విచారించగా; నీ పలుకు= నీ వచనం; వేదంబు+అ కాదె!= వేదమే గదా! 


తాత్పర్యం: మాధవా! ఒక్క పాండుకుమారులకే అననేల? కౌరవులకునూ; ఈ లోకము లన్నింటికినీ నీవేదిక్కు 
సమస్త జగాలకూ పరికించగా నీ పలుకే వేదం కదా! 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. అలం: రూపకం. శ్రీకృష్ణుడి మాట వేదం. 
2. భగవంతుడు జగ(ద్రక్షకుడనీ, పాండవ కౌరవులందరికీ ఆయన సముడనీ భావించే కుంతీభావంలో సమత్వం స్ఫురిస్తున్నది. 


3. అఖిలలోకాలకూ శ్రీకృష్ణుడి వాక్కులు వేదంకాగా ఆ మాటలు విన్నవారు ధర్మమూర్తు లౌతారు. ఏననివారు పతితులౌతారని 
ధ్వని. (సంపా) 


వ. అనినం బ్రసన్నవదనుం డగుచు నద్దేవి గారవించి యామంత్రణంబు సేసి తదావాసంబు వెలువడి తనరాకకు 
నలంకృతంబైన దుర్యోధను మందిరంబునకు( గృతవర్మ సాత్యకి సమేతుండయి పోవు గోవిందునిం గని 
తదీయ ద్వారపాలకులు సంభ్రమంబునం బటిచి యతని కెటి(గించి తదనుమతంబునం బజతెంచి 
యెదుర్కొని కక్ష్యాంతరంబుల సందడి నెడగలుగ జడియుచు వినయంబునం దోడ్కొనిచన 
నమ్మనుజవిభుండు కైలాసశిఖరాకారంబగు సాధంబున బాహ్లిక భీష్మ ద్రోణ ప్రభృతులును, గర్జశకుని 
సైంధవాదులును, దుశ్శాసన వికర్ణ దుర్ముఖ ప్రముఖులును మటియు ననేక దేశాధీశులునుం బరివేష్టింపC 
బేరోలగంబున సింహాసనాసీనుండై యున్న యెడకుం జను నప్పు డాసుయోధనుండు సపరివారంబుగా( 
బ్రత్యుత్చానంబు సేయం జేర నరిగి యతనికిం దగువారలకు నాలింగనాద్యుపచారంబులు తానుం 
దమ్ముండును నాచరించి. 209 


ప్రతిపదార్థం: అనినన్‌; ప్రసన్న వదనుండు+అగుచున్‌= అనుగ్రహంతో కూడిన ముఖం కలవాడై; ఆ+దేవిన్‌= ఆ కుంతిని; 
గారవించి= గౌరవించి; ఆమం(త్రణంబు+చేసి= ఆమె నుండి వీడ్కొలు పడసి; తద్‌+ఆవాసంబు+వెలువడి= ఆమె గృహం 
నుంచి బయటకువచ్చి; తన రాకకున్‌= తన ఆగమనమునకై; అలంకృతంబు+ఐన= అలంకరించబడిన; దుర్యోధను 
మందిరంబునకున్‌= సుయోధనుడి సౌధానికి; కృతవర్మసాత్యకి సమేతుండు+అయి= కృతవర్మ, సాత్యకి అనే వారితో 
కూడినవాడై; పోవు గోవిందునిన్‌; కని= చూచి; తదీయ ద్యారపాలకులు= ఆ దుర్యోధనుడి వాకిలిగాచువారు; సం(భ్రమంబునన్‌+ 
పఖుచి= తొట్రుపాటుతో పరుగెత్తిపోయి; అతనికిన్‌+*ఎటీంగించి= సుయోధనుడికి కృష్ణుడి రాక తెలిపి; తద్‌+అనుమతంబునన్‌= 
సుయోధనుడి అంగీకారంతో; పఅతెంచి= మరలివచ్చి; ఎదుర్కొని= శ్రీకృష్ణుడికి ఎదురుగా వచ్చి; కక్ష్యా+అంతరంబుల 
సందడిన్‌= లోగిళ్ళ లోపల కలిగిన సమ్మర్హమును; ఎడ కలుగన్‌= దారి ఏర్పడేటట్టు; జడియుచున్‌= తొలగిస్తూ; వినయమునన్‌= 
అణకువతో; తోడ్కొని చనన్‌= వెంట బెట్టుకొని వెళ్ళగా; ఆ+మనుజ విభుండు= ఆ నరనాథుడైన సుయోధనుడు; కైలాస 
శిఖర+ఆకారంబు+అగు= కైలాస పర్వత శిఖరం మాదిరి ఉన్న; సౌధంబునన్‌= భవనంలో; బాహ్లిక భీష్మ ద్రోణ ప్రభృతులును= 
బాహ్హికుడు, భీష్ముడు, [ద్రోణాచార్యులు మొదలైనవారున్నూ; కర్ష శకుని సైంధవ+ఆదులును= కర్గుడు శకుని సైంధవుడు 
మొదలైనవారున్నూ; దుశ్శాసన వికర్ల దుర్ముఖ (ప్రముఖులును= దుశ్శాసనుడు, వికర్ణుడు, దుర్ముఖుడు మొదలైనవారున్నూ; 
మణియున్‌= ఇంకను; అనేక దేశ+అధీశులునున్‌= పెక్కు దేశాల రాజులున్నూ; పరివేష్టింపన్‌= చుట్టుచేరిఉండగా; పేరు+ 
ఓలగంబునన్‌= గొప్ప కొలువు కూటంలో; సింహ+ఆసన+ఆసీనుండు+ఐ= సింగపు గద్దె మీద కూర్చుండినవాడై; ఉన్న+ఎడకున్‌= 
ఉన్న తావుకు; చను+అప్పుడు= వెళ్ళుతున్న సమయంలో; ఆ సుయోధనుండు= ఆ దుర్యోధనుడు; సపరివారంబుగన్‌= 
పరిజనులతో కూడ; ప్రత్యుత్తానంబు+చేయన్‌= ఎదుర్కోలు జరుపుటకై; చేరన్‌+అరిగి= శ్రీకృష్ణుడి సమీపానికి వెళ్ళి, అతనికిన్‌= 
శ్రీకృష్ణుడికి; తగువారలకున్‌= అతని వెంట వచ్చిన అర్హులైన వారందరికీ; ఆలింగన+ఆది+ఉపచారంబులు= కౌగిలించుకొనటం 
మున్నగు మన్ననలు; తానున్‌= తానును; తమ్ముండును= తన అనుజుడైన దుశ్శాసనుడును; ఆచరించి= కావించి. 


తాత్సర్యం: కుంతీదేవి మాటలు విని శ్రీకృష్ణుడు (ప్రశాంత ముఖపద్మంతో ఆ దేవిని మన్నించి, సెలవు పుచ్చుకొని, 
ఆమె నివాసం నుండి వెలుపలికి వచ్చాడు, తన ఆగమనానికై అలంకరించబడిన దుర్యోధనుడి భవనానికి హరి 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 421 


కృతవర్మతో సాత్యకితో కలిసి బయలుదేరాడు. కృష్ణస్వామి రాకనుగాంచి వాకిటి కావలివాండ్రు సత్వరంగా వెళ్ళి 
దుర్యోధనుడికి ఆ వార్త తెలిపారు. ఆయన ఆదేశంతో వారు వచ్చి శౌరి నెదుర్కొని లోగిళ్ళలోని సమ్మర్హం తొలగిస్తూ 
దారి నేర్పరచి వినయంతో తోడ్కొనిపోయారు. సుయోధనుడు కైలాస శిఖరంవలె ఉన్న ఉన్నత సౌధంలో బాహ్హికుడు 
భీష్ముడు ద్రోణుడు మున్నగువారూ, కర్టుడు శకుని సైంధవుడు మొదలైనవారూ, దుశ్శాసనుడు వికర్ణుడు దుర్ముఖుడు 
ఆదిగాగలవారూ, ఇంకా పలు దేశముల (ప్రభువులూ తన చుట్టూ చేరి ఉండగా, సింహాసనాసీనుడై కొలువుదీరి 
ఉన్నాడు. అక్కడికి శ్రీకృష్ణుడు వస్తుండగా దుర్యోధనుడు పరిజనులతో కూడ ఎదుర్కోలు జరపటానికై మురారిని 
చేరవచ్చి ఆయనకూ, తగినవారలకూ తానూ తన తమ్ముడు దుశ్ళాసనుడూ ఆలింగనాదులైన మన్ననలు చేశారు. 


విశేషం: అలం: ఉపమ. 1. దుర్యోధనుడి భవనం శిఖరాకారంవల ఉన్నదనటంలో ఉపమ. 
2. శ్రీకృష్ణుడు ప్రసన్నవదనుడై కుంతిని గారవించాడంటే దైవానుగ్రహం ఆమె పట్ట ఉంటుందని ధ్వనింపజేశాడు. 
6. ర్త ర్త ౧ 


3. దుర్యోధనుడి మందిరంలో (ప్రవేశించేటప్పుడు శ్రీకృష్ణుడికి భద్రతా సేనానులవలె కృతవర్మ, సాత్యకి ఇరువైపుల నడవటం 
గమనార్హం. అది మిత్రమందిరంగా కంటె శత్రుమందిరంగానే శ్రీకృష్ణుడు భావిస్తున్నాడని ధ్వని. 


4. మందిరంలో కక్ష్యలన్నీ దాటి సభాభవన కక్ష్యలో (ప్రవేశించిన తరువాత దుర్యోధనుడు పరివారంతో ఎదుర్కోలివ్వటం 
రాజమందిర మర్యాద. తనను ఆహ్యానించటానికి వస్తున్న దుర్యోధన దుశ్ళాసనాదులను స్నేహపూర్వకమైన ఆలింగనాదులతో 
సమ్మానించటం స్నేహ మర్యాద. ఆసనాదు లిచ్చి అతిథిని గౌరవించటం అతిథి మర్యాద. దూతకిచ్చే మర్యాదలకంటె 
ఉన్నతమైన వాటిని కౌరవులు శ్రీకృష్ణుడికి అందచేస్తున్నారు. అది వారి వ్యూహంలో ఒక భాగం, గౌరవించి, కానుకలిచ్చి 
శ్రీకృష్ణుడిని పాండవులనుండి వేరు చేయాలన్న భేదోపాయం. (సంపా.) 
క. అత. డునుపంగ6 గనక మయో । న్నత పర్యంకంబునందు నారాయణు. డూ 

ర్లిత మహిమ నుండి యభ్య । ర్లితుం. డయ్యె( దగంగ నతనిచే సత్కృతులన్‌. 210 
ప్రతిపదార్థం: అత(డు+ఉనుప(గన్‌= సుయోధనుడు కూర్చుండ బెట్టగా; కనకమయ= సువర్లమయమైన; ఉన్నత 
పర్యంకంబు+అందున్‌= ఎత్తయిన మంచం మీద; నారాయణు(డు= వాసుదేవుడు; ఊర్జిత మహిమన్‌+ఉండి= గొప్ప ప్రభావంతో 
అధివసించి, తగంగన్‌= ఒప్పుగా; అతనిచేన్‌= దుర్యోధనుడి చేత; సత్క్మృతులన్‌= సత్కారాలతో; అభ్యర్చితుండు+అయ్యెన్‌= 
లెస్సగా పూజించబడ్డాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు కూర్చుండ బెట్టగా సమున్నతమైన బంగరు మంచం మీద గొప్ప విభూతితో వాసుదేవుడు 
కూర్చుండి అత డొనర్చే సత్కారాలతో మిక్కిలి పూజించబడ్డాడు. 


శ్రీకృష్ణుడు దుర్యోధనునితో సంభాషించుట (సం. 5-89-1) 


వ. సాత్యకియును సముచిత ప్రకారంబునం బూజితుండయ్యె(; దదనంతరంబు నిజాసనాసీనులయి తన 
మొగంబునం జూడ్కి నిలిపియున్న దుర్యోధనాదులతో మాధవుండు మధురసంభాషణంబులు సేయుచుండె; 
నట్టియెడ. 211 


ప్రతిపదార్థం: సాత్యకియును, సముచిత (ప్రకారంబునన్‌= తగు విధంగా, పూజితుండు+అయ్యెన్‌= పూజించబడ్డాడు, 
తద్‌+అనంతరంబు= అటుపిమ్మట, నిజ+ఆసన+ఆసీనులు+అయి= తమ పీఠాలమీద కూర్చుండినవారై, తన మొగంబునన్‌= 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


తన ముఖంమీద, చూడ్కిన్‌= దృష్టిని, నిలిపి+ఉన్న= ప్రసరింపజేస్తున్న, దుర్యోధన+ఆదులతోన్‌= సుయోధనుడు మొదలైనవారితో, 
మాధవుండు= లక్ష్మీవల్లభుడు, శ్రీకృష్ణుడు; మధుర సంభాషణంబులు+చేయుచున్‌+ఉండెన్‌= ఇంపైన మాటలాడుతూ ఉన్నాడు; 
అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: సాత్యకికూడ తగు విధంగా పూబించబడ్డాడు. పిదప తమ తమ పీఠ్రాలమీద కూర్చుండి తన వదనం 
మీద చూపులు సారించిఉన్న దుర్యోధనుడు మొదలైనవారితో గోవిందుడు ఇంపైన మాటలు మాట్లాడుతుండినాడు. 
ఆ సమయంలో - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. సముచితంబుగం గూరలచంద ముగ్గ । డించి కుడుపు తెజంగు పుట్టించి పలుకు 
నా సుయోధనుతోం గృష్టు. డచట( దాను । గుడువ నొల్లక యునికి యేర్పడంగ6 జెప్పె, 212 


ప్రతిపదార్థం: సముచితంబుగన్‌= మిక్కిలి యుక్తంగా; కూరలచందము= కూరల విధం- శాకపాకాల రీతి; ఉగ్గడించి= పలికి; 
కుడుపు తెజింగు పుట్టించి= భోజన విషయం (ప్రస్తావనకు దెచ్చి; పలుకు= మాట్లాడుతున్న; ఆ సుయోధనుతోన్‌= ఆ 
దుర్యోధనుడితో; కృష్ణుండు= శ్రీ కృష్ణుడు; అచటన్‌= దుర్యోధనుడి గృహంలో; తాను= తాను; కుడువన్‌+ఒల్లక+ఉనికి= 
భుజించటాని కిష్ట్రపడని స్థితి; ఏర్పడంగన్‌+చెప్పెన్‌= స్పష్టంగా తెలిపాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తగు విధాన తన ఇంటిలో వండిన శాకపాకాల వివరాలు తెలిపి, భోజన విషయం 
ప్రస్తావనకు తేగా, శ్రీకృష్ణుడు అక్కడ తాను భుజించటానికి ఇష్టపడకుండటం స్పష్టంగా చెప్పివేశాడు. 


విశేషం: ఇంటికి వచ్చిన అతిథిని భోజనానికి ఆహ్వానించటం గృహస్టుడి మర్యాద. దానిని దుర్యోధనుడు నిర్వహించి నట్టుగా 
పైకి కనపడుతున్నాడు. అప్యాయతతో, భక్తితో, వినయంతో పిలిచేవారు కూరల రుచిని గురించి అంతగా గొప్పలు చెప్పుకోరు. 
భోజనంమీద మోహం కలిగేటట్టు మాట్లాడరు. ఆ వైఖరిలో సహజత్వం కొరవడినట్టు ఎదుటివారికి స్పష్టం జొతున్నది. అన్నంలో 
విషం పెట్టటానికి పన్నాగం వేశాడా? అన్నంత అనుమానం కలుగుతుంది. అందువలననే శ్రీకృష్ణుడు “అన్నం తినజాలను” 
అన్నాడు. 'తినను' అనలేదు. తినను అంటే తిరస్కారమౌతుంది. 'తినజాలను” అంటే పరిస్థితుల (ప్రభావమౌతుంది. 
అడుగడుగున సమస్యలు సృష్టించి శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా, కౌరవ విరోధిగా, కపట వర్తనుడుగా నిరూపించాలని 
దుర్యోధనుడు ప్రయత్నించటం ఇక్కడే (ప్రారంభమయింది. విందు నొక సమస్య చేశాడు దుర్యోధనుడు. (సంపా.) 


వ. చెప్పిన విని దుర్యోధనుండు సూర్యసూను వదనం బవలోకించి యల్లన యిట్లనియె: 213 
ప్రతిపదార్థం: చెప్పినన్‌+విని; దుర్యోధనుండు; సూర్యసూనువదనంబు= సూర్యుని పుత్రుడైన కర్ణుడి ముఖం; అవలోకించి= 


చూచి; అల్లన= నెమ్మదిగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
(39) (30) (30) 


తాత్పర్యం: శ్రీకృష్ణుడి మాటలు విని సుయోధనుడు రవితనయుడైన కర్గుడి ముఖం వైపు చూచి నెమ్మదిగా ఇట్లా 
అన్నాడు: 
క. “హరి వలికిన విధ మెంతయు । నెరవై యున్నయది వింటె యిమ్మాట తెజఖం 

గరయుదము తొలుత; నీ పెను | పరిచందం బెల్ల నెటుకపడియెడు( బిదపన్‌.” 214 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 423 


ప్రతిపదార్థం: హరిపలికిన విధము= కృష్ణుడు మాటాడిన తీరు; ఎంతయున్‌= మిక్కిలి; ఎరవై+ఉన్న+అది= భేదబుద్దితో 
కూడిఉన్నది; వింటె!= వింటివిగదా!; ఈ+మాట తెజంగు= ఈ పలుకుల విధ మెట్టిదో; తొలుతన్‌= మొదట; అరయుదము= 
పరిశీలిద్దాం; పిదపన్‌= తరువాత; ఈ సపెనుపరిచందంబు+ఎల్లన్‌= ఈ పెద్దమనిషి వైనమంతా; ఎణుకపడియెడున్‌= 
బయటపడుతుంది. 


తాత్సర్యం: 'కర్ణా! శ్రీకృష్ణు డాడినమాట మిక్కిలి భేదబుద్దితో కూడి ఉంది. నీవు విన్నావుకదా! మొదట అతడిమాటతీరు 
పరిశీలిద్దాం. అవతల ఆ పెద్దమనిషి పద్దతి అంతా తేటతెల్లమవుతుంది.” 


విశేషం: దుర్యోధనుడి నీతిని తీర్చిదిద్దే ఆప్తమిత్రుడు కర్గుడని మొదట్లోనే బైటపెట్టుకొన్నాడు దుర్యోధనుడు. భోజనానికి రాని 
కారణం అడిగితే పాండవ పక్షపాతం బయటపడుతుంది. ఆ తరువాత శ్రీకృష్ణుడి చర్యలన్నీ పక్షపాతంతో, శత్రుత్వంతో 
కూడినవే అని నిరూపించవచ్చునని దుర్యోధనుడి వ్యూహం. (సంపా.) 
వ. అని పలికి యచ్యుతున కిట్లనియె: 215 
తాత్పర్యం: అని చెప్పి దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు: 
తే, “వలయు నన్నపానంబులు పలు దెజంగుల । నేర్చు విధముల నే మొడ. గూర్లి వేడ్క 

నున్న నీ వుపయోగింప నొల్లకునికి । బాంధవమునకు నీతికి బాహిరంబు. 216 
ప్రతిపదార్థం: వలయు+అన్నపానంబులు= కావలసిన అన్నం, పానీయాలు; పలు+తెజ6గులన్‌= అనేకరీతుల; నేర్చు విధములన్‌= 
మాకు తెలిసినంతలో; ఏము= మేము; ఒడంగూర్చి= సిద్దపరిచి; వేడ్కన్‌+ఉన్నన్‌= అభిలాషతో ఉండగా; నీవు= నీవు; 


ఉపయోగింపన్‌+ఒల్లక+ఉనికి= భుజించటాని కిష్టపడకుండటం; బాంధవమునకున్‌= చుట్టరికానికి; నీత్రికిన్‌= న్యాయానికి; 
బాహిరంబు= వెలియెన విషయం. 


తాత్సర్యం: "కృష్ణా! కావలసిన అన్నపానీయాలు పలురీతుల మాకు తెలిసినంతలో సిద్దపరిచి మేము ఆశతో 
ఉండగా, నీవు వాటిని భుజించటానికి ఇష్టపడకపోవటం మన చుట్టరికానికి, న్యాయానికి విరుద్దమైన విషయం. 


క. కౌరవులకు( బాండవులకు । నారయ నీ వొక్క రూప; యసద్భశ ధర్మా 

చారుండవు రాజునకుం । గూరుతు? కతమేమి యిట్లగుటకుం జెపుమా”. 217 
ప్రతిపదార్థం: కౌరవులకున్‌= ధృతరాష్ట్రుడి కుమారులమైన మాకూ; పాండవులకున్‌= పాండురాజు కొడుకులకున్నూ; ఆరయన్‌= 
పరికింపగా; నీవు; ఒక్కరూపు+అ= సమానమైనవాడివే; అసదృశ+ధర్మ+ఆచారుండవు= సాటిలేని న్యాయాచరణం గలవాడివి; 
రాజునకున్‌= ధృతరాష్ట్ర మహారాజునకు; కూరుతు(వు)= ప్రియమైనవాడివి; ఇట్టు+అగుటకున్‌= నీ విట్లా మారిపోవటానికి; 
కతము+ఏమి?= కారణ మేమి? చెపుమా= చెప్పుము. 


తాత్పర్యం: ఆలోచించగా కురుపాండవులకు నీవు ఒకే విధమైనవాడవు. అంతేకాదు. సాటిలేని ధర్మశీలుడవు. 
ధృతరాష్ట్ర మహారాజుకు ఇష్టుడవు. ఇట్టాంటివాడివి మా యింట భుజించను అనటానికి హేతువేమో చెప్పుము." 


క. అనుడు నుపేంద్రుండు మనుజేం । ద్రుని కిట్లను 'దూత లెందు€ దొలిదొలి గుడువం 
గొనం గట్టం దొడంగుదురి? వ । చ్చిన కార్యము దీర్చి పెదప( జేయుదు రెల్లన్‌.” 218 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనుడున్‌= అని దుర్యోధనుడు ప్రశ్నించగా; ఉపేంద్రుండు= దేవేంద్రుడికి అనుజన్ముడైన శ్రీకృష్ణుడు; 
మనుజ+ఇంద్రునికిన్‌= నరేశ్వరుడైన దుర్యోధనుడికి; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; దూతలు= రాయబారులు; ఎందున్‌= 
ఎక్కడైనా; తొలి+తొలిన్‌= దౌత్యానికి మునుముందే; కుడువన్‌= భుజించటానికి; కొనన్‌= సత్కారములందుకొనటానికి; 
కట్టన్‌= నూతన వ్యస్తాలు స్వీకరించి ధరించటానికి; తొడంగుదురె= పూనుకొందురా? (పూనుకొనరని అర్థము;) వచ్చిన 
కార్యమున్‌= ఏ పనిమీద వచ్చిరో ఆ పనిని; తీర్చి= నెరవేర్చి; పిదపన్‌= తరువాత; ఎల్లన్‌+చేయుదురు= అన్ని మన్ననలను 
స్వీకరిస్తారు. 


తాత్పర్యం: శ్రీ కృష్ణుడు దుర్యోధనుడికి ఇట్టా ప్రత్యుత్తరమిచ్చాడు: 'రాయబారులు వచ్చినపని చూడకుండ 
మున్ముందుగా భుజించటం, వస్తువులను గైకొనటం, ఉడుపులు చేకొని ధరించటం కూడదు. వచ్చిన పని నెరవేర్చిన 
తరువాత అన్ని మర్యాదలు అంగీకరిస్తారు.” 


విశేషం: దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని అందరికీ కావలసిన బంధువుగా ఆహ్వానించి చెప్పాడు. అందువలన విందుకు 
అంగీకరించకపోవటం శ్రీకృష్ణుడి దోషంగా పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు తాను విందుకు రాకపోవటానికి రాయబారి ధర్మాన్ని 
కారణంగా పేర్కొన్నాడు. రాయబారి వచ్చినపని ముగించకుండా భుజించటం, కానుకలు తీసికొనటం, నూతన వ(స్తాలు 
తీసికొని ధరించటం నిషేధమనే రాజనీతిని పేర్కొని తాను వచ్చినపని ముగించిన తరువాత మర్యాదలన్నీ స్వీకరిస్తానని 
చెప్పాడు. బంధుత్వంకంటె బాధ్యత (ప్రథమగణ్యం. (సంపా.) 


వ. అనిన గాంధారీనందనుండు దేవకీనందనున కిట్లనియె: 219 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కృష్ణుడు పలుకగా; గాంధారీనందనుండు= గాంధారి కుమారుడైన సుయోధనుడు; 
దేవకీనందనునకున్‌= దేవకీదేవి తనయుడైన శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా బదులు పలికాడు. 


తాత్పర్యం: మాధవుని మాటలకు సుయోధను డిలా బదులు చెప్పాడు: 


ఆ. 'వేగపడుట మేలె? వినుము; కార్యము దీజు€। దీఅకుండు దాని తెజంగు దగిన 
యప్పు డాడరాదె? యిప్పుడు ముకు€ ద్రాట€ । గాలు గ్రువ్వనేల కమలనాభ! 220 


ప్రతిపదార్థం: కమలనాభ!= కమలము నాభియందు గల వాడా కృష్ణా! వేగపడుట మేలె?= త్వరపడటం మంచిదా?; వినుము= 
నా మాటలు వినుము; కార్యము తీయున్‌= పని నెరవేరవచ్చును; తీఅక+ఉండున్‌= నెరవేరకపోవచ్చును; దాని తెజంగు= ఆ 
విషయం; అప్పుడు+ఆడన్‌రాదె= అప్పుడు పలుకవచ్చును కదా!; ఇప్పుడు= ఈ సమయంలో; ముకు(ద్రాటన్‌= ముక్కునకు 
గ్రుచ్చిన త్రాటియందు; కాలు+(క్రువ్వన్‌+ఏల?= కాలిని దూర్చుటెందుకు? 


తాత్సర్యం: పద్మనాభా! తొందరపడటం అంత మంచిదికాదు. నా మాట వినుము. పని అవుతుంది, కాకపోతుంది. 
అవసరం వచ్చినపుడు ఆ సంగతి మాటాడవచ్చును గదా! ముక్కుకు గుచ్చిన త్రాటిలో కాలు దూర్చటమెందుకు? 


విశేషం: 1. అలం: లోకోక్తి. లోకోక్తితో కలిపి చెప్పటం లోకోక్తి అలంకారం. 2. శ్రీకృష్ణుండు విందుకూ రాయబారం పూర్తికావటానికీ 
లంకె పెట్టాడు. దానిని దుర్యోధనుడు నిపుణంగా పరిహసిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తొందరపడుతున్నాడని ఒక అభియోగం 
చేశాడు. రాయబారానికీ విందుకూ సంబంధం లేదని చెప్పాడు. ఒకవేళ రాయబారం సఫలం కావచ్చును, కాకపోవచ్చును. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 425 


దానికీ విందుకూ ముడిపెట్టటం తొందరపాటు అని హెచ్చరించాడు. చివరకు 'ముక్కుత్రాటిలో కాలుదూర్చటం ఎందుకు? 
అనే లోకోక్తితో ఎత్తిపొడిచాడు. పని మొదలు కాకపోగా ముగింపు సంగతి ఎందుకు అప్పుడే తెస్తావు? అని భావం. మరొక 
మాటలో చెప్పాలంటే- సంధి కుదురుతుందంటేనే నేను విందు చేస్తా'నన్నట్టున్నదని భావం. ముక్కుత్రాడు - మొదటి 
మర్యాదలకూ, కాలు - చివరి ముగింపుకూ ఆ సూక్తిలో స్ఫూర్తినిస్తాయి. శ్రీకృష్ణుడి వక్రనీతిని బయటపెట్టాలని పలికిన మాట 
లివి. (సంపా.) 


వ. నీవు వచ్చినవాండవు మా యింట గుడిచి కూర్చుంది యెల్లపనులుం జెప్పుట యొప్పుంగాక; కుడువనొల్ల 
ననం దగునె? దీనికిం గారణంబు నా యెలింగిన యది లేదు; విచారింపక పలికి తనిన మందరధరుండు 
మందస్మితంబుతో నందటిం గలయం గనుంగొని ధార్తరాష్తుకరంబు గజంబు పల్లవం బల్లన తెమల్లు లీలం 
గేల నమర్షి “యిట్టి మాటలు తేటపటుపవలయునేని విను'మని యతని కిట్లనియె: 221 


ప్రతిపదార్థం: వచ్చినవాడవు నీవు; మా యింటన్‌= మా గృహంలో; కుడిచి= భుజించి; కూర్చుండి; ఎల్లపనులన్‌= అన్ని 
కార్యాలూ; చెప్పుట; ఒప్పున్‌+కాక= తగునుగాని; కుడువన్‌+ఒల్లన్‌+అనన్‌+తగునె?= భుజించటాని కిష్టపడను అని చెప్పటం 
యుక్తమా?; దీనికిన్‌= ఇట్టు తిననని చెప్పటానికి; కారణంబు; నా+ఎటింగిన+అది= నాకు తెలిసినట్టిది; లేదు; విచారింపక 
పలికితి(వి)ి= ఆలోచించక మాట్లాడావు; అనినన్‌; మందరధరుండు= క్షీరసాగర మథన కాలంలో మందరగిరిని మూపున 
దాల్చిన మహాకూర్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు; మందస్మితంబుతోన్‌= చిరునవ్వుతో; అందణన్‌+కలయన్‌+కనుంగొ ని= 
అక్కడున్న వారినెల్ల తేరిపారజూచి; ధార్త రాష్ట్రుకరంబు= దుర్యోధనుడి చేతిని; గజంబు= ఏనుగు; పల్లవంబున్‌= చిగురుటాకును; 
అల్లన= మెల్లగా; తెమల్బులీలన్‌= చలింప జేయు విధాన; కేలన్‌+అమర్శ్భి= తన చేతిలో ఇమిడ్చి; ఇట్టిమాటలు= ఇటువంటి 
పలుకులు; తేటపణుపన్‌+వలయున్‌+ఏనిన్‌= విశదం చేయవలసి వస్తే; వినుము= చెప్పుచున్నాను ఆలకించు; అని; ఆతనికిన్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: కృష్ణా! వచ్చినవాడివి వచ్చినట్టు మా ఇంటిలో కమ్మగా భుజించి, హాయిగా కూర్చుండి, అన్ని పనులు 
చెప్పటం తగును గాని భుజించటానికి సమ్మతించనని చెప్పవచ్చునా? ఇందుకు కారణం నా యెరిగినంతలో 
ఏదీలేదు. ఆలోచించక ఇట్లా పలికావు' అని దుర్యోధను డన్నాడు. అప్పుడు వెన్నుడు చిరునవ్వు నవ్వుతూ 
అక్కడున్నవారినంతా కలయజూచి ఏనుగు చిగురుటాకును తొండంతో పట్టుకొని కదల్సేరీతిగా దుర్యోధనుడి చేతిని 
తన హస్తంతో పట్టుకొని కదల్భుతూ ఇట్టాంటి విషయాలు వివరించవలసిన అవసరముంటే వెల్లడిస్తాను. వినిమంటూ 
అతడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: 1. అలం: ఉపమ. తన ఇంట విందు చేయనన్న శ్రీకృష్ణుడి వర్తనానికి కారణ మేమిటో రారాజుకు బోధపడలేదు. 
సూటిగా అతడినే అడిగాడు. అట్టా అడిగితే శ్రీకృష్ణుడి బండారం బైటపడుతుందని దుర్యోధనుడి తలపు. అడిగితే దుర్యోధనుడి 
బండారం బైట పెడదామని గోవిందుడి మనసు. ఇద్దరికీ అవకాశం దొరికింది. 


2. ఇక్కడ శ్రీకృష్ణుడి అభినయం అమోఘం. క్షీరసాగర మథనంలో మందరపర్వతాన్ని మోసిన ఆదికూర్మ రూపుడు 
శ్రీకృష్ణుడు. ఈ సమస్య ఒక లెక్కా? మందహాసం చేస్తూ అందరినీ చూచాడు. తాను చెప్పబోయే అంశం దుర్యోధనుడే కాదు 
అందరూ వినదగింది అని హెచ్చరిక. దుర్యోధనుడి దుర్వివేకంపై ఒక పరిహాస హేల. అంతటితో ఆగక ఏనుగు తన 
తొండంతో ఒక చిగురాకును అవలీలగా పైకి లేపినట్టు దుర్యోధనుడి చేతితో కరచాలనం చేస్తూ పలికాడు. (చక్కని 
ఉపమాలంకారం.) దీనిభావ మేమి? 'దుర్యోధనా! నీ సంగతి నీవే (త్రవ్వుకొని అడుగుతున్నావు. నేను చెప్పే మాటల కన్నిటికీ 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


నివే బాధ్యుడవు. ఇందులో నా తప్పేమీ ఉండదు. తరువాత నన్నని లాభం లేదు” - అని ఆ అభినయానికి అర్థం. 
'వివరించమంటే వివరిస్తాను వినండి అని హుందాగా హుంకరించాడు. దుర్యోధనుడు కదిలించాడు. శ్రీహరి విజృంభించాడు. 
(సంపా.) 
చ. ప్రియమెస(గం దగం బిలిచి పెట్టిడు కూ డది లెస్సకూడు; ద 

కృయనయహీనతం దమకు నాపద యైనెడ నిట్టునట్టు నే 

మియు ననలేని కూ డదియు మేవడియై చను; నీవు మా దెసం 

బ్రియు(డవు గావు; మాకు ధృతి పెంపటి నాపదలే దొకింతయున్‌. 222 


ప్రతిపదార్థం: ప్రియము+ఎసంగన్‌= (ప్రేమ అతిశయించగా; తగన్‌+పిలిచి= హృదయపూర్వకంగా ఆహ్వానించి; పెట్టెడుకూడు= 
పెట్టే అన్నం; అది లెస్సకూడు+తక్క= అది మంచి అన్నం దప్ప; అయనయహీనతన్‌= శుభం, న్యాయం లేకుండా; తమకున్‌= 
తమకు; ఆపద+ఐన+ఎడన్‌= విపత్తు సంభవించిన చోట; ఇట్టున్‌+అట్టున్‌= ఇట్టిట్టని; ఏమియున్‌+అనలేని= సంకటస్థితిలో 
ఇంచుకకూడా బదులాడటానికి వీలుగాని; కూడు+అదియున్‌= భోజనం కూడా; మేవడి+ఐ+చనున్‌= ఉచితమైనదే జొతుంది.; 
నీవు; మా దెసన్‌= మా యెడ; ప్రియుండవు కావు= (పేమకలవాడవు కావు; మాకున్‌= మాకు; ధృతిపెంపు+అజన్‌= ధైర్యసమద్ది 
చెడేటట్టుగా; ఒకింతయున్‌= రవంతైనా; ఆపద లేదు= కీడు వాటిల్లలేదు. 


తాత్సర్యం: (ప్రేమతో తన ఇంటికి పిలిచి పెట్టే భోజనం మంచి భోజనం. విపత్తు కలిగినచోట బౌను కాదని 
బదులేమీ పలకటానికి వీలుగాని సంకట స్థితిలో అయనయములు లేక తినే కూడు కూడా ఉచితమైన కూడే 
అవుతుంది. దుర్యోధనా! నీవు మా ఎడ (ప్రమకలవాడవు కావు. మాకు ధైర్యం నశించగా ఇప్పుడు ముంచుకొని 
వచ్చిన ఆపద కొంచెం కూడా లేదు. అందువలన నీ ఇంటిలో భుజించటానికి ఇష్టపడను. 


విశేషం: 1ప్రీతితో పిలిచి పెట్టే విందు ప్రియమైనది. లేదా 'భక్తి గలుగుకూడు పట్టెడైనను చాలు”. అంటే దుర్యోధనుడు ఇంటికి 
వచ్చిన తరువాత శ్రీకృష్ణుడిని విందుకు పిలిచాడు. అయినా అచ్చమైనా స్వచ్చమైన ప్రీతితో పిలువలేదు. మరొకమాటలో 
చెప్పాలంటే రాజకీయమైన దురుద్దేశంతో పిలిచాడని భావం. 


2. ఏదైనా తీరని ఆపద కలిగితే, కాదనలేక కటకటపడుతూ తప్పనిసరిగా తినే మిగిలిన కూడు కూడా తినదగిందే. ప్రీతితో 
పెట్టే భోజనం ఒకటి, ఆపదలో చేసే భోజనం ఒకటి- ఈ రెండే సబబైన విందులు. 


3. ఈ రెండు ప్రమాణాలూ దుర్యోధనుడి పట్ల వర్తించవు. అతడు పాండవులకు హితుడు కాడు; పాండవుల కిప్పు డంతటి 
ఆపద ఏమీ రాలేదు అన్నాడు కృష్ణుడు. ఇది ముక్కుపై గుద్దినట్టు చెప్పిన సమాధానం. మూర్ధంగా వేసిన ప్రశ్నకు ఇటువంటి 
జవాబే తగింది. 


4. ఈ పద్యానికి మూలం: 

'సంప్రీతి భోజ్యా న్యన్నాని ఆపద్భోజ్యాని వా పునః 

నచ సంప్రీయసే రాజన్‌ నచైవా సద్గతా నయమ్‌ (సం. 5-89-25) 
తిక్కన దీనిని చక్కని తెలుగు పద్యంగా మార్చాడు. (సంపా.) 


వ. అట్లుంగాక, 223 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 427 
తాత్సర్యం: అంతేకాదు. 


క. పగవారి యింట గుడిచిన । నగు6 దమ కనుమాన; మమృత మైనను దారుం 

బగతురకు6 గుడువ( బెట్టంగం । దగ; దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో? 224 
ప్రతిపదార్థం: పగవారి+ఇంటన్‌= శత్రు గృహంలో; కుడిచినన్‌= భుజిస్తే తమకున్‌= తమకు; అనుమానము+అగున్‌= 
సందేహం కలుగుతుంది; అమృతము+ఐనను= సుధారసమైనప్పటికిన్నీ; తారున్‌= గృహస్థులు; పగతురకున్‌= తమ విరోధులకు; 


కుడువన్‌+పెట్ట(గన్‌+తగదు= తినబెట్టరాదు; ఒడళులకున్‌= దేహాలకు; ఎప్పుడు= ఏ సమయంలో; ఏ+విధము+పాటిలునో!= 
ఏమి జరుగుతుందో తెలియదుకదా! 


తాత్పర్యం: శత్రుగృహాలలో భుజించేటప్పుడు వారు తన కేమి పెడతారో అని సందేహం కలుగుతుంది. 
అమృతమైనప్పటికినీ యజమానులు తమ శత్రువులకు తినబెట్టటం కూడదు. క్షణభంగురాలైన ఈ శరీరాలకు 
ఎప్పుడు ఏ విధంగా చేటు మూడుతుందో చెప్పలేము కదా! 


విశేషం: ఇది చక్కని సూక్తి. ఈ పద్యం లోకధర్మనీతిగా కనపడుతున్నా దుర్యోధనుడి దురాలోచనను ధ్వనింపచేసే నిపుణోక్తి, 
శత్రువు విషాహారం పెట్టకపోయినా, తినినవాడికి సహజంగా ఏదయినా హాని జరిగితే, అతడు శత్రువు పెట్టినకూడు తినటంవలన 
అనే అనుమానం కలుగుతుంది. (సంపా.) 

వ. నేను పగతుండనె యంటేని. 225 


ప్రతిపదార్థం: నేను; పగతుండనె?= శత్రువునా?; అంటి(వి)+ఏని= అంటావేమో! 


తాత్సర్యం: నేను నీకు విరోధినా? అని ప్రశ్నిస్తావేమో - వినుము. 


క. అలుగుదు పాండవులకు వా । రలు నాకుం బ్రాణములు ధరావల్లభ! యి 
ట్టలముగ దమ ప్రాణములకు । నలుగు జనులు పగతు రగుట యనుమానంబే? 226 
ప్రతిపదార్థం: ధరావల్లభ!= రాజా!; పాండవులకున్‌= పాండవులపై; అలుగుదు(వు)= నీవు కోపం వహిస్తావు; వారలు= 


కౌంతేయులు; నాకున్‌ ప్రాణములు= నాకు అసువుల వంటివారు; ఇట్టలముగన్‌= అధికంగా; తమ |ప్రాణములకున్‌= తమ 
ప్రాణాలపై; అలుగు జనులు= కినుక వహించినవారు; పగతురు+అగుట= విరోధులు కావటం; అనుమానంబే?= సందేహమా? 


తాత్సర్యం: దుర్యోధనా! పాండవులంటే నీకు కోపం. వారు నాకు పంచప్రాణాలు. తమ (ప్రాణాలకు ఎసరుపెట్టేవారు 
తమకు విరోధులు కావటంలో సంశయ మేముంది? 


విశేషం: 1. పాండవులనుండి కృష్ణుడిని వేరు చేయాలనీ, లేదా బంధించాలనీ, లేదా చంపాలనీ దుర్యోధనుడు (ప్రకటించిన 
పన్నాగం. విందు ప్రాణాలు తీసే ప్రయోగం. ఆ సంగతిని శ్రీకృష్ణుడు ధ్వనిమయంగా చెప్పాడు. 


2. పాండవులు తన పంచప్రాణాలని (ప్రకటించిన శ్రీకృష్ణుడు వారు ఆయనకంటె అభిన్నులని స్పష్టం చేశాడు. కృష్ణుడికి 
దుర్యోధనుడు నేరుగా శత్రువు కాకపోయినా, అతడికి ప్రాణసములైన పాండవులకు శత్రువు కాబట్టి, అతడు తనకూ శత్రువే. 
శ్రీకృష్ణుడి హేతుబద్ద వాజ్షైపుణ్యం ప్రశంసనీయం. (సంపా.) 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. కారణంబు లేక కౌంతేయులకు బాల్య । మాదిగా(గం గీడె యాచరింతు; 
పుణ్యపరులు తోడ(బుట్టువు లార్యులు । వైర మెత్తందగునె వారితోడ? 227 


ప్రతిపదార్థం: కారణంబులేక= నిమిత్తంలేక; కౌంతేయులకున్‌= కుంతీపు(త్రులకు; బాల్యము+ఆది కాంగన్‌= చిన్నతనంనుండి; 
కీడె= అపకారమే; ఆచరింతు(వు)= చేస్తుంటావు; పుణ్యపరులు= పుణ్యకార్యాలు సల్పటంలో (శ్రద్దకలవారు; తోడంబుట్టువులు= 
సహోదరులు; ఆర్యులు= పూజ్యులు ఐన; వారితోడన్‌= పాండవులతో; వైరము+ఎత్తన్‌+తగునె?= కలహించవచ్చునా? 


తాత్సర్యం: వైర కారణమేమీ లేకుండా చిన్నతనం నుండీ నీవు పాండవులకు అపకారమే చేస్తున్నావు. వారు నీకు 
సహోదరులు, పుణ్య కార్యాలందు ఆసక్తి గలవారు, పూజ్యులు. అట్టివారితో నీవు విరోధం కలిగి ఉండవచ్చునా? 


వ. ఇట్లున్న మీ యందటి యన్నంబులు దుష్టాన్నంబులు; విదురుం డొక్కని యన్నంబు భోక్తవ్యంబని నిశ్చయించితి 
గావున నందు బోయెదినని చెప్పి యజ్ఞనపతి యనుమతి సేయ జనునప్పుడు తోడన బాహ్లిక భీష్మాది 
కౌరవులును గుంభసంభవ ప్రముఖులైన మాన్యులును జని మాధవుతోడ 'మా యిండ్ల నెల్లను గానిక లాయి 
తంబులు చేసికొని నీవు విజయం చేయుటకు నెదురు చూచుచున్న వారమని పల్కి ప్రార్థించిన 'నే 
నన్ని చోట్లకు వచ్చిన వాండన; యందటి యర్హనలుం గైకొంటిన; మీరు నిలువుం'డని వారల నిలిపి విదురు 
గృహంబునకుం బోయిన. 228 


ప్రతిపదార్థం: ఇట్టు+ఉన్న= పుణ్యపురుషులను; పూజ్యులను బాధిస్తున్న; మీ+అందణు+అన్నంబులు= మీ అందరియొక్క 
భోజనాలు; దుష్ట+అన్నంబులు= పాపపు కూళ్ళు; విదురుండు+ఒక్కని+అన్నంబు= ఒక్క విదురుడి అన్నం మాత్రం; 
భోక్తవ్యంబు= భుజించదగింది; అని నిశ్చయించితిన్‌= అని నిర్లయించుకొన్నాను; కావునన్‌= కనుక; అందున్‌+పోయెదన్‌= 
అతడి ఇంటికి వెళ్ళుతాను; అని చెప్పి; ఆ+జనపతి+అనుమతి+చేయన్‌= రాజగు దుర్యోధనుడు సమ్మతించగా; చను+అప్పుడు= 
వెళ్ళేటప్పుడు; తోడన్‌+అ= అతడివెంటనే; బాహ్లిక భీష్మ+ఆది కౌరవులును= బాహ్హికుడు భీష్ముడు మున్నగు కురువంశస్టులును; 
కుంభసంభవ (ప్రముఖులు+ఐన మాన్యులును= కలశంనుండి ఉద్భవించిన (ద్రోణుడు మున్నుగా గల పెద్దలూ; చని= వెళ్ళి; 
మాధవుతోడన్‌= కృష్ణుడితో; మా+ఇండ్లన్‌+ఎల్లను= మా అందరి ఇళ్ళలో; కానికలు= బహుమతులు; ఆయితంబులు 
చేసికొని= సిద్దపరచుకొని; నీవు విజయం చేయుటకున్‌= నీవు విచ్చేయటానికి; ఎదురుచూచుచున్‌+ఉన్నవారము= ప్రతీక్షిస్తున్నాం; 
అని పల్కి= అని నుడివి; (ప్రార్జించినన్‌= వేడుకోగా; నేను; అన్నిచోట్లకున్‌+వచ్చినవాడను+అ= వచ్చినట్టే, అందజ+అర్భనలున్‌= 
థె C7 లా 

మీ అందరి పూజలు; కైకొంటిన్‌+అ= స్వీకరించినట్లే; మీరు నిలువుండు= మీరు ఆగండి; అని; వారలన్‌ నిలిపి= వారిని తన 
వెంట రాకుండ అక్కడే ఆగేటట్టు చేసి; విదురు గృహంబునకున్‌; పోయినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: పుణ్యాత్ములను బాధిస్తున్న మీ అందరి అన్నాలు చెడుతిండ్లు. ఒక్క విదురుడి అన్నమే భుజించదగినది 
అని నిర్ణయించుకొన్నాను. కావున అక్కడికి వెళ్ళుతాను' అని చెప్పి దుర్యోధనుడు పంపగా వెళ్ళుతున్న సమయంలో 
శ్రీకృష్ణుడిని బాహ్హికుడు భీష్ముడు మొదలైన కురువృద్దులున్నూ, (ద్రోణాచార్యులు మొదలైన పూజ్యులున్నూ, వెంబడించి 
'మా ఇళ్ళలో నీ కోసం కానుకలు సిద్దపరచుకొని ఉన్నాము. నీ రాకకు ఎదురు చూస్తున్నాము. మా ఇళ్ళకు 
దయచేయండని వేడుకొన్నారు. 'నేను మీ అందరి ఇళ్ళకు వచ్చినట్లే మీ పూజలన్నీ అందుకొన్నట్లే అని భావించండి. 
ఇక ఆగండి అని వాళ్ళను నిలిపి, విదురుడి మందిరానికి వెళ్ళాడు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 429 


విశేషం: 1. కౌరవుల ఇండ్లలోని విందులు పాపపుకూళ్ళు అని నిందించాడు. 2. విదురు డొక్కడే హితుడనీ, అతడి విందే 
హితమైన భోజనమనీ (ప్రకటించాడు. 3. భీష్మాదు లెందరో తమ ఇండ్లకు పిలిచారు. “అందరూ పిలిచినట్టే, నేను వచ్చినట్టే, 
మీ పూజలందుకొన్నట్లే అని అనునయించాడు. నిజానికి భీష్మాదులతో పలికిన మాటలు సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు 
అనదగిన మాటలు. ఆధ్యాత్మికమైన అర్థంలో మీ అందరి ఇండ్లకూ భౌతికంగా రాకపోయినా మీ అందరి పూజలూ 
మానసికంగా అందుకొన్నానని అర్థం. లౌకికంగా- మీరందరూ కౌరవుల నాశ్రయించి ఉన్నారు కాబట్టి మీకూళ్ళు నాకు పొసగవు 
అని చెప్పినట్టు తాత్పర్యం. (సంపా 
సీ. సంభ్రమ స్నేహ నిశ్చల భక్తియుక్తి( బ । విత్ర మజ్జనము గావించి విదురు( 

డెల్లవంటకమును నేర్పడ బోనాలు । వేర్పింప, నెంతయు. బ్రీతి ముంద 

రోజమై బ్రాహ్మణభోజనం బొనరించి । సపరివారముగ విశాల రమ్య 

పూత స్థలంబునం బుండరీకాక్షుండు | దమ్ముండు దాను నుత్సవ మెలర్ప 


తే. సరస రంజక మహనీయ సంప్రయోగ । మగు చతుర్విధ హృద్యాన్న మారగించె 
లలిత సంభావనా మంజులంబు లైన । పలుకు లెడనెడ విదురున కెలమి యొసంగ. 229 


ప్రతిపదార్థం: విదురుడు; సంభ్రమస్నేహ నిశ్చలభక్తియుక్తిన్‌= ఆదరం, స్నేహం, నిలుకడఐన భక్తి అనేవాటితో కూడినవాడై; 
పవిత్ర మజ్జనము+కావించి= శౌరికి పావనమైన స్నానం చేయించి; ఎల్లవంటకమును= పలు తెరగులైన వంటకములు అన్నీ; 
ఏర్పడన్‌= విశదంకాగా; బోనాలు+పేర్సింపన్‌= భోజనపదార్థములు పేర్పించగా; ఎంతయున్‌+్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
ముందర= తాను భుబించటానికి మునుపే; ఓజమైన్‌= క్రమ (ప్రకారం; బ్రాహ్మణభోజనంబు+ఒనరించి= (బ్రాహ్మణులకు 
భోజనం పెట్టి; పుండరీక+అక్షుండు= తెల్లదామరలవంటి కన్నులుగల నారాయణుడు-శ్రీ కృష్ణుడు; విశాల రమ్య వూత 
స్థలంబునన్‌= విశాలమైన, సుందరమైన, పవిత్రమైన (ప్రదేశంలో; సపరివారముగన్‌= సహచరులతోకూడ; తానున్‌= తానున్నూ; 
తమ్ముండున్‌= అనుజుడైన సాత్యకియున్నూ; ఉత్సవము+ఎలర్సన్‌= వేడుకమీరగా; సరస= రసవంతమూ; రంజక= మదికింపు 
గొల్సేది; మహనీయ సంప్రయోగము+అగు= గొప్పగా చేయించబడింది ఐన; చతుర్విధ= భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనే 
నాల్గు విధాలైన; హృద్య+అన్నము= ఆత్మకింపైన భోజనం; ఎడన్‌+ఎడన్‌= మధ్య మధ్య; లలిత సంభావనా మంజులంబులు+ఐన= 
మృదులములైన (ప్రశంసలచేత ఒప్పుతున్నట్టి; పలుకులు= మాటలు; విదురునకున్‌= విదురుడికి; ఎలమి+ఒసంగన్‌= సంతోషం 
కలిగించగా; ఆరగించెన్‌= భుబించాడు. 


తాత్పర్యం: విదురుడు ఆదరం, స్నేహం, నిలుకడ గల భక్తి అనే గుణాలతో కూడినవాడై శౌరికి మంగళస్నానం 
చేయించాడు. ఆ తరువాత వండిన వంటకాలన్నింటినీ వరుసగా వడ్డన చేయించాడు. శ్రీకృష్ణుడు ఆచారక్రమాన్ని 
అనుసరించి బ్రాహ్మణులు ముందు భుజించిన తరువాత తానూ, తన తమ్ముడూ, సహచరులూ పవిత్రమైన విశాల 
సుందర (ప్రదేశంలో సంతోషంగా భోజనాలకు కూర్చున్నారు. నడుమ నడుమ మృదుల సమ్మాన వాక్యాలతో 
విదురుడికి ఆనందం కలిగిస్తూ మహనీయంగా, కమనీయంగా తయారు చేసిన రసవంతాలు, ఆత్మ కింపైనవీ 
అయిన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనే నాలుగు విధాలైన భోజన పదార్థాలను శ్రీకృష్ణుడు ఆరగించాడు. 


వ. ఆతండును. 230 


తాత్పర్యం: ఆ విదురుడు కూడ. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “గోవింద! సంభ్రమము సం । భావింపుము మాకు నిదియ పరమధనం; బొం 

డే విధమున నీ కర్టన । గావింపం జాలువాండు కలండే యెందున్‌? 231 
ప్రతిపదార్థం: గోవింద!= శ్రీకృష్ణా! సంభ్రమము సంభావింపుము= మా ఆదరపూర్వకమైన ఆతిథ్యం మన్నించవలసింది. 
మాకున్‌+ఇదియ= మా ఆతిథ్యం నీవు స్వీకరించటమే; పరమధనంబు= గొప్పధనం; ఒండు+ ఏ విధమునన్‌= మరే 
విధంగానూ; నీకున్‌+అర్భన+కావింపన్‌+చాలువాండు= నీకు పూజలు చేయగలిగినవాడు; ఎందున్‌+కల(డే?= ఎక్కడైనను 
ఉన్నాడా? (లేడని అర్థం.) 


తాత్సర్యం: “పురుషోత్తమా! నా ఆతిథ్యం మన్నించుము. నీకు ఆతిథ్యమివ్వటమే మాకు పరమ సంపద. వేరొక 
విధంగా నిన్ను అర్భించగలవాడు ఎక్కడా లేడు.” 


విశేషం: మానవాకారంలో వచ్చిన మాధవుడికి భక్తి కలుగుకూడు పెట్టి భజించటానికి విదురుడి విందు ఉదాహరణం. (సంపా.) 


వ. అని మటియు నత్యంత వినయ వాక్యమ్ముల నారాధించుచుండ; నిట్లు కృతాహారుండైన హరికి చందన 
చర్చా ద్యుపచారంబు లాచరించి యవ్విదురుండు కృతార్జుండై యుండ(; గవి గాయక ప్రముఖ నిఖిల 
విద్వజ్ఞనంబులు పాఠక వాంశిక వైణికాది వినోద పాత్రంబులు నప్పరమేశ్వరుం గానవచ్చి ప్రొద్దువుచ్చి 
యభిమతార్దంబులు వడసి చనిరి; రాత్రియగుటయుం దగిన యభ్యంతర మందిరంబున హంసతూలికా 
తల్పంబున భుజంగ తల్పు నునిచి యతనికడ నుచితాసనంబున నుండి. 232 


ప్రతిపదార్థం: అని, మజియున్‌= ఇంకను; అత్యంత వినయ వాక్యమ్ములన్‌= మిక్కిలి అణకువతో కూడిన మాటలచేత; 
ఆరాధించుచున్‌+ఉండెన్‌= శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉన్నాడు. ఇట్టు= ఈ రీతిగా; కృత+ఆహారుండు+ఐన= స్వీకరించిన 
భోజనంకలవాడైన; హరికిన్‌= కృష్ణుడికి; చందనచర్చా+ఆది= గంధం పూయటం మున్నగు; ఉపచారంబులు+ఆచరించి= 
సేవలుచేసి; ఆ+ విదురుండు; కృతార్థుండు+ఐ+ఉండన్‌= మనోరథం ఫలించినవాడై-ధన్యుడై ఉండగా; కవిగాయక ప్రముఖ= 
కవులు, గానం చేసేవారు మొదలుగా గల; నిఖిల విద్వత్‌+జనంబులు= సమస్త పండితులు; పాఠక= స్తుతిపాఠకులూ; 
వాంశిక= పిల్లన (గోవులూదేవారూ (మురళివాయించేవారూ); వైణిక= వీణ వాయించేవారూ; ఆది= మున్నుగా గల; వినోద 
పాత్రంబులు= వేడుక కలిగించే కళాకారులు; ఆ+పరమ+ -ఈశ్వరున్‌= భగవంతుడైన శ్రీకృష్ణుడిని; కానన్‌+వచ్చి= దర్శించి; 
ప్రొద్దు+పుచ్చి= కాలక్షేపం చేసి; అభిమత+అర్థంబులు+ పడసి= ఇష్టప్రయోజనాలను పొంది; చనిరి= తమ నివాసాలకు 
వెళ్ళారు; రాత్రి; అగుటయున్‌= కాగా; తగిన; అభ్యంతర మందిరంబునన్‌= లోపలి సౌధంలో; హంసతూలికా తల్పంబునన్‌= 
అంచ రెక్కలతో తయారుచేసిన మెత్తని పరుపుమీద; భుజంగ తల్పున్‌= శేషశాయియైన శ్రీమహావిష్ణువును; ఉనిచి= అధివసింపజేసి; 
అతని కడన్‌= ఆ పరమపురుషుడి చెంత; ఉచిత+ఆసనంబునన్‌= తగిన పీఠంమీద; ఉండి= కూర్చున్నవాడై. 


తాత్పర్యం: విదురుడు మిక్కిలి వినయ వచనాలతో స్వామిని ఆదరించాడు. భోజనమైన తరువాత శ్రీహరికి గంధం 
పూయటం మొదలైన సపర్యలన్నీ చేసి విదురుడు ధన్యుడైనాడు. ఆ తరువాత కవులు గాయకులు మొదలైన సకల 
విద్వాంసులు, స్తుతిపాఠకులు, వేణువు లూదేవారు, వీణ వాయించేవారు- ఇట్టా వివిధ విద్యలలో ్రవీణులై వినోదాన్ని 
కలిగించే కళాకారులందరూ ఆ జగన్నాయకుని దర్శించి కాలక్షేపం కావించి ఇష్టార్జాలు పడసి తమ తమ నివాసాలకు 
వెళ్ళారు. రాత్రికాగానే విదురుడు లోపలి సౌధంలో హంసతూలికా తల్పంమీద గోవిందుడిని శయింపజేసి ఆయన 
దగ్గర తగిన పీఠంమీద తాను కూర్చుండి. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 431 


ఆ. 'విదురు(డిట్టు లనియె నిది యొక కార్యంబు । గాగ బూని యిందు రా6గ6 దగునె? 
దుష్టబుద్ది నీచు దుర్యోధనుండు నీ । మాట వినునె? దురభిమాన ఘనుడు. 233 
ప్రతిపదార్థం: విదురుండు, ఇట్టులు+అనియెన్‌; ఇది+ఒక కార్యంబు కాంగన్‌+పూని= ఇది ఒక చేయవలసిన పనిగా భావించి 


పనిగట్టుకొని; ఇందున్‌= ఇక్కడికి; రాంగన్‌+తగునె?= మీరు రావచ్చునా?; దుర్యోధనుండు; దుష్ట్రబుద్ది= చెడు తలంపుకలవాడు; 
నీచు= అల్పుడు; దుర్‌+అభిమాన ఘనుండు= దురహంకారంలో దొడ్డవాడు; నీ మాట వినునె?= నీ హితవు వింటాడా? 


తాత్పర్యం: పడుక పైనున్న పరమేశ్వరుడితో విదురు డిట్లా పలికాడు: 'స్వామీ! ఇదొక పనిగా పనిగట్టుకొని ఇక్కడికి 
నీవు రావచ్చునా? దుర్యోధనుడు దురాత్ముడు. నీచుడు. దురహంకార పూరితుడు. అతడు నీ మాటలను వింటాడా? 


క వచ్చిన సైన్యంబులం గని । పెచ్చు పెరింగినాండు; ద్రోణ భీష్ముల లావుల్‌ 
నచ్చియుం గర్జుం డొక్క(డ | యిచ్చు. దనకు విజయ మనియు నెంతయు. బొంగున్‌. 234 


ప్రతిపదార్థం: వచ్చిన సైన్యంబులన్‌+కని= తన చెంతకు జేరిన పదకొండక్షైహిణుల సేనలను చూచి; పెచ్చు+పెరింగినాండు= 
విర్రవీగుతున్నాడు; (ద్రోణ భీష్ముల లావుల్‌= (ద్రోణ భీష్ముల యొక్క శక్తులు; నచ్చియున్‌= నమ్మికూడ; కర్గుండు+ 
ఒక్క(డు+అ= రాధేయు డొకడే; తనకున్‌= తనకు; విజయము+ఇచ్చున్‌+అనియున్‌= గెలుపు నొసగ గలడనియు; ఎంతయున్‌= 
మిక్కిలి; పొంగున్‌= మిడిసిపడుతుంటాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు తన పక్షాన చేరిన పదకొండక్షొహిణుల సేనలను చూచుకొని విగ్రవీగుతున్నాడు. 
ద్రోణభీష్ముల శక్తిపై విశ్వాసమున్నప్పటికీ ఒక్క కర్షుడే తనకు జయం కలిగిస్తాడని మిడిసిపడుతుంటాడు. 


వ. నీ విట వచ్చుట వినిన యప్పుడు ధార్త రాష్ట్రులందటుం గూడంబాటి తమలో నిశ్చయించిన తెఅంగు నీ 
శాసనం బుల్లంఘింపం గలవారు 'పాండునందనులకు నేమియు నీకుండువారు' తార యీ ధాత్రియంతయు 
బీటువోవ కుండ నేలువారు; వారింగూడిన రాజులెల్లను దిగ్విజయంబునా(డు పాండవులచేత భంగపడినవారు 
గావునం గర్జుతో నేకార్డులమై చత్తుము గెలుతు; మింతియ కాని యొండు లేదని నిశ్చయించికొని యున్నవా; 
ర ట్లగుటంజేసి దుర్యోధనుండు గండు మిగిలి యున్నవాండు; సంధి గానేరదు; వారల కందటికు నిది 
ప్రాప్తకాలంబై యున్నయది; యెట్లును నుడుగ నేర్షినవారు గా;రిట్లు తమ్మెబుంగని దుష్టాత్ముల నడుమం 
గూర్జుండుటయు నవ్వెంగలివిత్తు లజచు వీటి(డి యటిపులకు వంకలొత్తి మాటుసెప్పుటయు నొప్పకయుండు 
వెడంగు లగుటం గార్యవచనంబు లెటుంగరు; మొటికులగుటం బ్రతాపభాషణంబులకు వెబివరు; వారల 
తలంపులు కీడు; నీ మహనీయ ప్రభావబుద్ది పారుషంబు లే నెటుంగుదు; నయినను బాండవేయులపై 
స్నేహంబునను నీమీంది భక్తినిం జెప్పెద; నందుం బో వలవ' దనిన వాసుదేవుం డతని కిట్లనియె: 235 

ప్రతిపదార్థం: నీవు, ఇటవచ్చుట= ఇక్కడికి రావటం; వినిన+అప్పుడు= విన్నవెంటనే; ధార్తర్శాష్టులు+అందణున్‌= కారవులందరూ; 

కూడన్‌+పాణి= గుంపుగా చేరి; తమలోన్‌= తమలో తాము; నిశ్చయించిన తెజంగు= నిర్ణయించుకొన్న విధం ఏమిటంటే; 
నీ శాసనంబు= నీ ఆజ్ఞ ఉల్లంఘింపన్‌+కలవారు= అతి(క్రమిస్తారు; పాండునందనులకున్‌; ఏమియున్‌+ఈక+ఉండువారు= 


ఏమి కూడ ఇవ్వరు; తారు+అ= తామే; ఈ ధాత్రి+అంతయున్‌= ఈ పుడమి నంతటినీ; బీణుపోవక+ఉండన్‌= బెత్తెడు 
చోటుకూడ వదలకుండా; ఏలువారు= పాలించదలచారు; వారిన్‌ కూడిన రాజులు+ ఎల్లను= వారి పక్షం అవలంబించిన 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాజులంతా; దిక్‌+విజయంబునాండు= (కౌంతేయులు) దిగ్విజయం చేసేటప్పుడు; పాండవుల చేతన్‌; భంగపడినవారు= 
ఓడించబడినవారు; కావునన్‌= అట్టగుటచేత; కర్గుతోన్‌= రాధేయుడితోపాటు; ఏక+అర్జులము+ఐ= ఒకే ప్రయోజనం 
ఆశించినవారమై; చత్తుము= యుద్దంలో చావనైనా చస్తాము; గెలుతుము= గెలువనైనా గెలుస్తాము; ఇంతి+అకాని= ఇంతే 
తప్ప; ఒండు లేదు= మరో మార్గం మాకు లేదు; అని నిశ్చయించుకొని ఉన్నవారు= అని తీర్మానించుకొని ఉన్నారు; 
అట్టు+అగుటన్‌+చేసి= వారల నిర్ణయం ఇట్లా ఉండటం వలన- అనగా కదనానికి వారు కాలు ద్రవ్వటం వలన; దుర్యోధనుండు; 
గండు మిగిలి+ఉన్నవాండు= పౌరుషం వహించి(పొగరుబట్టి) ఉన్నాడు; సంధి, కానేరదు= జరుగబోదు; వారలకున్‌, అందణకున్‌, 
ఇది ప్రాప్తకాలంబు+ఐ+ఉన్నఅది= వినాశకాలం దాపురించి ఉన్నది; ఎట్టును= ఏ విధంగానైనా; ఉడుగన్‌ నేర్చినవారు కారు= 
యుద్దం చేయవలెననే సంకల్పం మానుకొనేవారు కారు; ఇట్టు= ఈ (ప్రకారంగా; తమ్ము+ఎణుంగని= తమ హాని వృద్దులే 
తమకు తెలియనట్టి; దుష్ట+ఆత్ముల+నడుమన్‌= చెడు మనసులుకలవారి మధ్య; కూర్చుండుటయున్‌= మీరు కూర్చొనటం; 
ఆ+వెంగలి విత్తులు= ఆ మూర్ధ శిరోమణులు; అచు; వఏటణి(డి+అజపులకున్‌= అవివేకపు కూతలకు; వంకలు+ఒత్తి= 
వంకరలు సరిదిద్ది; మాణు చెప్పుటయున్‌= బదులాడుటయు; ఒప్పక+ఉండున్‌= యుక్తంగా నుండదు; వెడంగులు+అగుటన్‌= 
అవివేకులు కావడంవలన; కార్యవచనంబులు+ఎజు౦గరు= ప్రయోజనకరమైన మాటలు వినరు; మొజకులు+అగుటన్‌= 
మూర్భులు కావటంవలన; (ప్రతాప భాషణంబులకున్‌= వేడిమాటలకు; వెజవరు= భయపడరు; వారల తలంపులు కీడు= వారి 
ఆలోచనలు చెడ్డవి; నీ మహనీయ (ప్రభావ బుద్ది పౌరుషంబులు= నీ గొప్ప మహిమ, బుద్ది, మగటిమి; ఏన్‌+ఎయింగుదున్‌= 
నాకు తెలుసు; అయినను, పాండవేయులపైన్‌+స్నేహంబునను= పాండవులమీద గల (్రేమచేతను; నీమీంది భక్తినిన్‌= 
నీయందుగల భక్తిచేతను; చెప్పెదన్‌; అందున్‌+పోవలదు= కురుసభకు వెళ్ళవద్దు; అనినన్‌; వాసుదేవుండు; అతనికిన్‌; ఇట్టు+ 
అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: నారాయణా! నీ విక్కడికి వస్తున్నావని వినినప్పుడు కౌరవులందరూ చేరి తమలో నిర్లయించుకొన్న 
సంగతులు మనవి చేస్తాను. వారు నీ ఆజ్ఞ నతిక్రమిస్తారు. పాండవులకు ఏమీ పంచి ఇవ్వరు. తామే ఈ 
భూమినంతటినీ ఏలుకో దలచారు. వారితో చేరిన రాజులంతా పాండవులు దిగ్విజయం చేసినప్పుడు వారిచేతిలో 
అవమానం పొందినవారు గనుక తామూ పాండవులతో యుద్దం చేసి (కర్టుడితో పాటు) చస్తాం లేదా గెలుస్తాం 
తప్ప మరో మార్గం అనుసరించమని నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి దుర్యోధనుడు అహంకరించి ఉన్నాడు. 
కనుక సంధి జరగదు. కౌరవులకు వినాశకాలం దాపురించింది. అందువలన వారు కదనానికి కాలు ద్రవ్వుతున్నారు. 
ఇట్లా ఒళ్ళెరుగక (త్రుళ్ళిపడుతున్న ఆ దుష్టచిత్తుల మధ్య నీవు కూర్చొని, ఆ మూఢాగ్రేసరులు కూసే అవివేకపు 
కూతలకు సర్ది సర్ది బదులుమాటలు పల్కటం బాగుండదు. వారందరూ తెలివిమాలినవారు. కనుక ప్రయోజనకరమైన 
పలుకుల విలువ వారికి తెలియదు. పరమ మూర్భులు గనుక చురుకుపుట్టించు మాటలకు చలించరు. వారివి చెడు 
తలంపులు, స్వామీ! నీ మహామహిమ, నీ (ప్రజ్ఞాపాటవం, నీ పౌరుషం నేనెణుగుదు. అయిననూ పాండుపుత్తుల పై 
గల (పేమచేతనూ, నీ యెడగల భక్తిచేతనూ చెపుతున్నాను. నీవు వారున్న సభకు వెళ్ళవద్దు" అని పల్కగా విని 
పురుషోత్తముడు విదురుడితో ఇట్టా అన్నాడు: 


తే.  'నీ వివేకంబు నాప్తియు నెజపితీవు । తల్లిదండ్రుల మాడ్కి హెతంబు సెప్పి 
తేను నా రాక తెజంగెల్ల నేర్పరించి । చెప్ప విని యేమి సెప్పినం జేయువాండ. 236 


ప్రతిపదార్థం: నీ వివేకంబు= నీ జ్ఞానము; ఆప్తియున్‌= ఆప్తత్వము; ఈవు= నీవు; నెజపితి(వి= ఉపయోగపరచావు; 
తల్లిదండ్రులమాడ్కిన్‌= జననీజనకులవలె; హితంబు+చెప్పితి(వి)= ఏదిమేలు కలిగిస్తుందో తెలిపినావు; ఏను= నేను; నా రాక 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 433 


తెజంగు+ఎల్లన్‌= నేను ఎందుకు వచ్చానో అదంతయు; ఏర్పరించి+చెప్పన్‌= తేటతెల్లమొనర్సగా; విని= ఆలకించి; ఏమి 
చెప్పినన్‌ చేయువాండన్‌= ఏమి చెపుతావో ఆ (ప్రకారమే చేస్తాను. 


తాత్సర్యం: 'నీ వివేకం, ఆత్మీయత నాయెడ కనబరచి, తల్లిదండ్రులకైవడి హితం చెప్పావు. నేనిచటికి వచ్చిన 
దెందుకో వారికి తెలియజెప్పి, అందుకు వారేమంటారో తెలిసికొని అందుకు అనుగుణంగా చేయవలసింది చేస్తాను. 


శ్రీకృష్ణుడు విదురుతో సంభాషించుట (సం. 5-91-3) 


క. ఎటు(గుదు నేను సుయోధను । కొటిగామియు నతనితోడ( గూడిన నృపు లం 
దటు( బగ మనమున నిడికొని । యటుముటయును సంధి పొసంగదనియు మహాత్మా! 237 
ప్రతిపదార్థం: మహాత్మా!= దొడ్డబుద్దిగలవాడా!; నేను; సుయోధను కొజగామియున్‌= దుర్యోధనుడి చెడ్డతనాన్ని; అతని 
@థ co ఠా co 


తోడన్‌+కూడిన= అతడితో జేరిన; నృపులు+అందటున్‌= రాజులంతా; పగ= వైరం; మనమునన్‌+ఇడికొని= మనసులో 
ఉంచుకొని; అతుముటయును= (ప్రతిఘటించటమూ; సంధి పొసంగదు+అనియున్‌= సొత్తుకుదరదనీ; ఎజు(గుదున్‌= తెలియుదును. 


తాత్సర్యం: 'నాకు దుర్యోధనుడి దౌష్ట్రమంతా తెలుసు. అతడితో చేరిన రాజులందరూ పాండవుల మీద పగగొని 
ఎదిరించటానికి సిద్దంగా ఉన్నారని తెలుసు. సంధి సమకూడదనీ తెలుసు. 


ఆ. పుడమియెల్ల నొడ్డగెడవయి గజవాజి | యుతముగా( గడంగి యుగ్ర మృత్యు 

ముఖము సొరంగ దివురు మూర్ణత మాన్లుట | యధికమైన పుణ్య మనఘచరిత! 238 
ప్రతిపదార్థం: అనఘచరిత!= దోషరహితమైన నడవడి గలవాడా!; పుడమి+ఎల్లన్‌= భూమండలమంతా; ఒడ్డగెడవు+అయి= 
భారంతో ఒక (ప్రక్క కొరగి; గజ వాబియుతముగాన్‌= ఏనుగులు గుర్రాలు అనువాటితో కూడ; కడంగి= పూనుకొని; 
ఉగ్రమృత్యు ముఖము+చారంగన్‌= దారుణమైన మిత్తియొక్క నోటిలో (ప్రవేశించటానికి; తివురు= త్వరపడుతున్న; మూర్ధతన్‌= 
మొండితనాన్ని; మాన్ఫుట= తొలగించటం; అధికము+ఐన పుణ్యము= మిక్కిలి పుణ్యకార్యం. 


తాత్సర్యం: భూ మండలమంతా భారముతో ఒక ప్రక్కకొరగి ఏనుగులతో, గుర్రాలతో కూడ భీకరమైన మృత్యువు 
నోటిలో (ప్రవేశించటానికి వేగిరపడుతున్నది. ఇట్టి మూర్ధత్వాన్ని తొలగించుట మిక్కిలి పుణ్య కార్యం. 

వ. మానుప వచ్చునే యంటేని. 239 
తాత్సర్యం: భూమండలం మృత్యువు నోటిలో ప్రవేశించకుండ ఆపటం శక్యమా అంటే. 


క. దొరకొని పుణ్యము. బాపము । నరు డర్దిం జేయుచుండ నడుమ నొకట న 
వ్వెర వెడలి తప్పినను ద । త్పరిణతి ఫలమొందునండ్రు ధర్మవిధిజ్ఞాల్‌, 240 


ప్రతిపదార్థం: దొరకొని= పూనిక వహించి; పుణ్యమున్‌= సుకృత కర్మలనూ, పాపమున్‌= దురిత కర్మలనూ; నరు(డు= 
మానవుడు; అర్థిన్‌= ఆసక్తితో; చేయుచున్‌+ఉండన్‌= కావిస్తున్నప్పుడు; నడుమన్‌= మధ్యలో; ఒకటన్‌= ఒకానొక కారణంచేత; 
ఆ+వెరవు+ఎడలి= ఉపాయము చెడి; తప్పినను= ఆ కార్యము నెరవేరకపోయిననూ; ధర్మవిధిజ్ఞుల్‌= ధర్మస్వరూపమెరిగిన 
పెద్దలు; తద్‌+పరిణతి= ఆ పనులయొక్క పరిణామం; ఫలము+ఒందున్‌+అం(డ్రు= ఫలం చెందుతుందని చెప్పుతారు. 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకడు పూనికతో పుణ్యమో, పాపమో చేస్తూ ఉండగా నడుమ ఏదో ఒక కారణంచేత ఆ పని వెరవు 
తప్పి నెరవేరకపోయినా చేసిన ప్రయత్నం మాత్రం ఫలాన్ని పొందియే తీరుతుంది - అని ధర్మస్వరూపం తెలిసిన 
పెద్దలు చెపుతారు. విదురా! ఇక్కడ నా మాట ఫలించినా ఫలించకపోయినా చేసిన పుణ్యయత్నఫలం మాత్రం నాకు 
దక్కుతుంది. 


విశేషం: దీనికి మూలం: 
“ధర్మకార్యం యతన్‌ శక్త్యా నచేచ్చక్నోతి మాననః 
ప్రాప్తో భవతి తత్పుణ్య ముత్ర మే నాస్తి సంశయః” (సం. 5-91-6) 


మానవుడు తన శక్తిలోపం లేకుండా ధర్మకార్యాన్ని చేయటానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతడు దానిని పూర్తి చేయలేక, ఫలం 
పొందకపోయినా, దాని పుణ్యాన్ని తప్పక పొందుతాడు. అందులో నాకు సంశయం లేదు. ఈ శ్లోకం భారత కథాసందేశంగా 
వినిపిస్తున్నది. (సంపా, 


వ. అట్టుంగాక. 241 


తాత్సర్యం: అంతే కాకుండా. 


తే. చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు । డడ్డపడి వారితోడం గొట్లాడియైన 

దాని నుడుపంగ( జొరకున్నవాని( గ్రూర । కర్ముందని చెప్పుదురు కర్మకాండవిదులు. 242 
ప్రతిపదార్థం: చుట్టములలోనన్‌= బంధువులలోపల; ఒప్పమి పుట్టినపుడు= ద్వేషం కలిగినప్పుడు; అడ్డపడి= అడ్డం వచ్చి; 
వారితోడన్‌= ఆ చుట్టాలతో; కొట్టాడి+ఐనన్‌= తగవులాడి అయినా; దానిన్‌= ఏర్పడిన విరోధాన్ని; ఉడుపంగన్‌= మానటానికి 
చొరక+ఉన్నన్‌= పూనుకోకపోతే; వానిన్‌= అట్టివాడిని; కర్మకాండ విదులు= కార్యస్వరూపం తెలిసిన పెద్దలు; క్రూరకర్ముండు+అని= 
ఘాతుకుడని; చెప్పుదురు= చెప్పుతారు. 


తాత్సర్యం: బంధువులలో పరస్పరం వైరమేర్పడితే అడ్డం వచ్చి వారితో తగవులాడి అయినా ఆ పగను మాన్సకుంటే 
అలాంటివాడిని (క్రూరకర్ముడని కర్మకాండయొక్క తత్త్వం తెలిసిన పెద్దలు చెపుతారు. 


వ. కావున నీ రెండు దెటింగులవారికి శాంతిగావింపం బ్రయత్నంబు సేసెద; ధర్మార్థ సహితంబైన తెటింగు 
మాటలు మంత్రి జన సహితుండైన సుయోధనునకుం జెప్పెద( దనకుం బాండునందనులకు లోకంబులకు 
హితంబయిన విధంబు వంచన లేక చెప్పెడు నన్ను పాండవులవా(డని శంకించి యతండు నామాట 
వినండయ్యె నేనియు మేలకాక యిట్లు సొచ్చి చెప్పకున్న నన్నదమ్ములు దమలోనం బోర గృష్టుండు వారింపక 
యుపేక్షించె. దనచేత( జక్కంబడదా? యని యజ్ఞలైన జను లాడుదు; రెల్లభంగులం గార్యం బార్యు 
లియ్యకొనం జెప్పుదు; ధార్త రాష్తులుం దమకు బ్రదుకు తెరువైన నా పలుకులు వట్టుదురు; పట్టక నీ తలంచిన 
చందమునం దులువలై కల(గం బాటినవారు నా ముందర నిలువం జాలుదురే' యని పలికిన విదురుం 
డట్లకాక యని సమ్మతించి యామంత్రణంబు సేసి నిజ శయన స్థానంబునకుం జనియె; ననంతరంబ. 243 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 435 


ప్రతిపదార్థం: కావునన్‌; ఈ రెండు తెజంగుల వారికిన్‌= ఈ కురు పాండవులకు; శాంతి కావింపన్‌= సంధి చేయటానికి; 
ప్రయత్నంబు చేసెదన్‌= ప్రయత్నం చేస్తాను; ధర్మ+అర్థ సహితంబు= ధర్మార్థాలతో కూడిన; తెజంగు మాటలు= సంధి 
వచనాలు; మంత్రిజన సహితుండు+ఐన= మం(త్రులతో కూడిన; సుయోధనునకున్‌; చెప్పెదన్‌; తనకున్‌, పాండునందనులకున్‌= 
పాండురాజు కుమారులకు; లోకంబునకున్‌; హితంబు+అయిన విధంబు= మేలు కలిగించే మార్గం; వంచనలేక= కపటం లేక; 
చెప్పెడు నన్నున్‌; పాండవులవా(డు+అని= పాండవ పక్షపాతి అని; శంకించి= అనుమానించి; అతండు; నా మాట; వినండు+ 
అయ్యెన్‌+ఏనియున్‌= పెడచెవిని బెట్టినచో; మేలకాక= మంచిదే పొమ్ము; ఇట్టు చొచ్చి చెప్పక+ఉన్నన్‌= ఇట్టు కార్యరంగంలో 
ప్రవేశించి చెప్పదగిన మాటలు నేను చెప్పకపోతే; అన్నదమ్ములు; తమలోనన్‌; పోరన్‌= కలహించుకొంటుండగా; కృష్ణుండు; 
వారింపక= అడ్డుపడక; ఉపేక్షించెన్‌= అ(శ్రద్ధ చేశాడు; తన చేతన్‌= తన వల్ల; చక్కంబడదా= కార్యము నెరవేరదా; అని, 
అజ్ఞ్జులు+ఐన జనులు= ఏమీ తెలియని మనుష్యులు; ఆడుదురు= పలుకుతారు; ఎల్ల భంగులన్‌= అన్ని విధాలా; కార్యంబు; 
ఆర్యులు= పెద్దలు; ఇయ్యకొనన్‌= సమ్మతించగా; చెప్పుదున్‌; ధార్తర్మాష్ట్రులున్‌= దుర్యోధనాదులుకూడ; తమకున్‌= తమకు; 
(బ్రదుకు, తెరువు+ఐన= జీవనాధారమైన; నా పలుకులు= నా మాటలు; పట్టుదురు= చేకొందురు గాక; పట్టక= నా మాటలు 
ఆదరింపక; నీ తలంచిన చందంబునన్‌= నీవు భావించిన విధాన; తులువలు+ఐ= కుత్సితులై; కలంగన్‌+పాటినన్‌= 
చిత్తసంక్షోభము పొందినయెడల; వారు; నా ముందరన్‌= నా యెదుట; నిలువన్‌+చాలుదురే?= ధైర్యంతో నిలబడగలరా?; 
అని పల్కినన్‌; విదురుండు; అట్టు+అ కాక= నీవు సంకల్ప్సించినట్లే, అని సమ్మతించి; ఆమం(త్రణంబు+చేసి= హరి దగ్గర 
పోయి రమ్మనిపించుకొని; నిజశయన స్థానంబునకున్‌= తాను పరుండే (ప్రదేశానికి; చనియెన్‌= వెళ్ళాడు; అనంతరంబు+అ= 
అటుతరువాత. 


తాత్పర్యం: కురుపాండవుల పొత్తుకొరకు ప్రయత్నం చేస్తాను. ధర్మార్థయుక్తంగా ఒద్దిక మాటలు మంత్రి సహితుడైన 
దుర్యోధనుడికి చెపుతాను. అతడికీ, పాండుకుమారులకూ, సర్వజనులకూ మేలు కలిగించే మార్గమేదో మోసం 
లేకుండా తెలుపుతాను. ఇట్లా చెపుతున్న నన్ను పాండవ పక్షపాతి అని, దుర్యోధనుడు సందేహపడి నా మాటలు 
వినకపోతే పోనీ. అదీ ఒకందుకు మంచిదే. ఇట్లా నేను ఈ రెండు కుటుంబాలవిషయంలో జోక్యం కలిగించుకొనకుంటే 
అన్నదమ్ములు తమలో తాము పోట్లాడుకొంటుంటే కృష్ణుండు వారించక తన కేమీ పట్టనట్లు ఊరక ఉండిపోయాడు; 
తాను అనుకుంటే కార్యం చక్కదిద్దలేడా? అని అవివేకులు నన్ను ఆడిపోసుకొంటారు. అందుచేత పెద్దలు 
సమ్మతించేటట్టు అన్ని విధాలా కార్యం చక్కబెట్టటానికి అనుకూలమైన మాటలు వారికి చెపుతాను. దుర్యోధనాదులు 
తాము (బ్రదకటానికి దారి కల్పించే నా మాటలు మన్నిస్తే బాగుపడతారు. అట్టా నా పలుకులు ఆదరించక నీవు 
భావించినట్లు కుత్సితులై మనసులు చెరుచుకొని తిరగబడితే వారు నాముందు నిలువ గల్లుతారా?' అని వాసుదేవుడు 
విదురుడితో పలికాడు. విదురుడు అట్లాగే స్వామీ అని ఆయన మాటలకు సమ్మతి తెల్పి” శౌరికడ సెలవు తీసికొని 
తాను పరుండేచోటికి వెళ్ళిపోయాడు. 


ఆ. ఆతని వచన రచన యాత్మలోందలపోసి । యిట్టివాండు గలండె యెందు? ననుచు. 
బాలకడలి కడల పాటియై యొప్పు న । ప్పాన్సునందు శౌరి పవ్వడించె. 244 


ప్రతిపదార్థం: శౌరి= శూరుడి మనుమడైన శ్రీకృష్ణుడు; అతని వచన రచన= ఆ విదురుడి మాటలయొక్క పొంకమును; 
ఆత్మలోన్‌= తన మదిలో; తలపోసి= స్మరించి; ఇట్టివాండు= ఇంతటి మహనీయుడు; ఎందున్‌= ఎచ్చటైనా; కల(డు+ఎ?= 
ఉన్నాడా?; అనుచున్‌= అనుకొంటూ; పాలకడలి కడలపాటి+ఐ= క్షీర సాగర తరంగాలకు సమానమై; ఒప్పు= (ప్రకాశించే; ఆ+ 
పాన్సునందున్‌= ఆ పరుపుమీద; పవ్వడించెన్‌= పండుకొన్నాడు. 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు విదురుడి మాటల పొందికను తన మదిలో స్మరించి, ఇంతటి మహనీయు డెక్కడైనా 
ఉన్నాడా అని అనుకొంటూ క్షీరసముద్ర తరంగాలవలె విశాలమైన ఆ తెల్లని పరుపుమీద పవ్వళించాడు. 


విశేషం: అలం: ఉపమ. శ్రీకృష్ణుడియందు విష్ణుత్వం అలంకార ధ్వని. (సంపా) 


వ. ఇట్లు సుఖనిద్రసేసి వేగుంబోకట మాగధమంగళగానంబుల మేలుకాంచి సమయ కర్తవ్యంబులు సలిపె; 
నట్టియెడం గృతవర్మయు సాత్యకియు వచ్చి పొడసూపినం బురుషోత్తముండ వారలు మొదలుగాగల యిష్ట 
జనంబులు పరివేష్టింప నుచిత ప్రదేశంబున నున్నంత. 245 


ప్రతిపదార్థం: ఇట్టు సుఖనిద్ర+చేసి= ఇట్టా విదురుడి గృహంలో హాయిగా నిదురించి; వేగుంబోకటన్‌= తెల్లవారే సమయంలో; 
మాగధ మంగళగానంబులన్‌= మేలుకొలుపువారియొక్క శుభకరాలైన గానములచేత; మేలుకాంచి= నిదుర లేచి; సమయ 
కర్తవ్యంబులు= ప్రాతఃకాలకృత్యాలు; సలిపెన్‌; అట్టియెడన్‌= అట్టివేళలో; కృతవర్మయున్‌; సాత్యకియున్‌; వచ్చి; పొడచూపినన్‌= 
కనబడగా; పురుషోత్తముండు= శ్రీకృష్ణుడు; వారలు మొదలుగాన్‌ కల= కృతవర్మ సాత్యకి (ప్రభృతులైన; ఇష్టజనంబులు= 
ప్రియమైన వారు; పరివేష్టింపన్‌= తన చుట్టు చేరగా; ఉచిత ్రదేశంబునన్‌= తగిన చోట; ఉన్న+అంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు విదురుడి గృహంలో సుఖంగా నిద్రించి వేగుజామున వైతాళికులు వచ్చి మేలు కొలుపు 
పాటలు పాడగా మేల్కొని, ప్రాతఃకాల కృత్యములన్నీ నెరవేర్చాడు. ఇంతలో కృతవర్మ, సాత్యకి వచ్చి 
కనిపించుకొన్నారు. నారాయణుడు వారితోపాటు, మరికొంతమంది ఇష్టులు తన చుట్టూ చేరి కొల్చుచుండగా తగిన 
చోట ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు. 


క. ఇనతనయ శకుని దుశ్శాసన సహితము । గాంగ నెలమిం జనుదెంచి సుయో 
ధనుండు ప్రియోక్తుల( దగు వా । రును దానును వారిజోదరుం గొనియాడెన్‌. 246 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; ఇన తనయ= సూర్య పుత్రుడైన కర్టుడు; శకుని= శకుని; దుశ్ళాసన 
సహితము కాంగన్‌= దుశ్ళాసనునితో కూడ; ఎలమిన్‌= సంతోషంతో; చనుదెంచి= వచ్చి; ప్రియ+ఉక్తులన్‌= ఇంపైన మాటలతో; 
తగువారును= అర్హులైనవారున్నూ; తానును= తానున్నూ; వారిజ+ఉదరున్‌= కమలనాభుడిని; కొనియాడెన్‌= శ్ఞాఘించాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు రాధేయుడితో శకునితో దుశ్ళాసనుడితో కలసి సంతోషంతో వచ్చి, మది కింపైన 
మాటలతో తగినవారూ, తానూ మధుసూదనుడిని వినుతించాడు. 


వ. అతండును మధుర సంభాషణంబులు చేయ వార లతనికి ధృతరాష్తుండు బంధుమిత్రాది సమస్త పరిజన 
సమన్వితుండయి పేరోలగంబున నునికి యెటి(గించిన( బ్రియంబున. గట్టాయితంబైన తేరెక్కి భేరీశంఖచామర 
ప్రముఖ భద్ర చిహ్నంబులతో వెడలి గరుడధ్వజంబు గ్రాల( గృతవర్మ సాత్యకు లొక్కరథంబునను, దుర్యోధనాది 
దుష్టచతుష్టయం బొక్క రథంబునను బార్మ్వంబుల రాం బౌరులకు€ గన్నుల పండువగుచు రాజమందిర 
ద్వారంబు సేర నరుగునప్పటి యులివునకు( గొలువువారెల్ల నత్యుత్సుకులై యెదురుచూడ రథోత్తమంబు 
నవతరించి యరవిందనాభుండు. 247 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 437 
ప్రతిపదార్థం: అతండును= శ్రీకృష్ణుడున్నూ; మధుర సంభాషణంబులు చేయన్‌= ప్రియమైన పలుకులు పలుకగా; వారలు= 
ఆ వచ్చిన దుర్యోధనాదులు; అతనికిన్‌= శ్రీకృష్ణుడికి; ధృతర్మాష్టుండు; బంధుమి(త్ర+ఆది+సమస్త పరిజన సమన్వితుండు+అయి= 
చుట్టాలు, స్నేహితులు మున్నగు పరివారంతో కూడివున్నవాడై; పేరు+ఓలగంబునన్‌+ఉనికి= నిండుకొలువున ఉండటం; 
ఎటింగించినన్‌= తెలుపగా; ప్రియంబునన్‌= ఇష్టంతో; కడు+ఆయితంబు+ఐన= సర్వ సంసిద్దమై ఉన్న; తేరు+ఎక్కి= 
రథమెక్కి; భేరీ శంఖ చామర (ప్రముఖ భద్ర చిహ్నంబులతోన్‌= భేరులు, శంఖములు, వింజామరలు మొదలైన మంగళ 
లాంఛనాలతో; వెడలి= బయలుదేరి; గరుడధ్వజంబు+క్రాలన్‌= రథంపై గరుత్మంతుడి టెక్కెం ప్రకాశించగా; కృతవర్మసాత్యకులు; 
ఒక్క రథంబునను; దుర్యోధన+ఆది+దుష్ట చతుష్టయంబు= దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్గుడు, శకుని అనే దుర్మార్గులు 
నలుగురు; ఒక్క రథంబుననూ; పార్వంబులన్‌+రాన్‌= తన రథానికి కుడియెడమ ప్రక్కల వస్తూ ఉండగా; పౌరులకున్‌= 
పురజనులకు; కన్నుల పండువు+అగుచున్‌= కన్నుల విందుచేస్తూ; రాజమందిర ద్వారంబు= ధృతరాష్ట్రుడి సభాభవనం 
యొక్క వాకిలి; చేరన్‌+అరుగు+అప్పటి+ఉలివునకున్‌= సమీపించే వేళలో ఏర్పడిన సద్దునకు; కొలువువారు+ఎల్లన్‌= సభలో 
ఉన్నవారందరూ; అతి+ఉత్సుకులు+ఐ= మిక్కిలి ఉత్సాహం కలవారై; ఎదురుచూడన్‌= ప్రతీక్షిస్తుండగా; రథ+ఉత్తమంబున్‌= 
'శ్రేస్టమైన తేరును; అవతరించి= దిగి; అరవిందనాభుండు= పద్మం నాభియందుగల శ్రీకృష్ణుడు. 


తాత్సర్యం: దుర్యోధనాదులతో శౌరికూడా ప్రియమైన మాటలు మాట్లాడాడు. అప్పుడు సుయోధనాదులు 
శ్రీకృష్ణుడితో 'ధృతరాష్ట్రమహారాజు బంధుమిత్రులతో పరిజనులతో కొలువుదీరి ఉన్నారు" అని చెప్పారు. ఆ 
మాటలతో సంతోషించి శ్రీహరి సంసిద్దంగా ఉన్న రథమెక్కాడు. భేరులు, శంఖాలు, వింజామరలు మొదలైన 
మంగళ లాంఛనాలతో, గరుడకేతనం ప్రకాశిస్తుండగా రథంపై బయలుదేరాడు. తన అరదానికి ఒకవైపు సాత్యకి 
కృతవర్మలు ఎక్కిన రథం, మరోవైపు దుర్యోధన దుశ్ళాసన కర్ల శకునులనే నలుగురు దుర్మార్గులెక్కిన రథం 
వస్తుండగా స్వామి పురజనుల కన్నులకు విందు గావిస్తూ రాజభవనద్యారం సమీపించాడు. స్వామి తేరు మందిర 
ద్యారం సమీపిస్తుండగా కలిగిన సందడికి కొలువు కూటంలోని వారంతా రాజీవలోచనుడి రాకకు పరమోత్సాహంతో 
ఎదురుచూడసాగారు. శ్రీమన్నారాయణుడు శ్రేష్టమైన రథం నుండి (క్రిందికి దిగాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. ఎదురు వచ్చిన విదురుని యిచ్చు కరము. । దమ్ము చేయును రెండు హస్తముల. బట్టి 

నడచె ముందట గదియు సందడి. గడంగి । కర్ణ దుర్యోధనులు దొల(గంగ జడియ. 248 
ప్రతిపదార్థం: ఎదురువచ్చిన= తన కెదురుగా వచ్చిన; విదురుని+ఇచ్చుకరమున్‌= విదురుడందిచ్చిన హస్తాన్నీ; తమ్ము 
చేయును= తమ్ముడైన సాత్యకి హస్తాన్నీ; రెండు చేతులన్‌+పట్టి= తన రెండు బాహువులతో ఊతగా (గ్రహించి; ముందటన్‌= 
ఎదుట; కదియు సందడిన్‌= ఏర్పడిన సమ్మర్ణాన్ని; కడంగి= పూని; కర్ణ దుర్యోధనులు= కర్చుడూ, దుర్యోధనుడునూ; 
తొలంగంగన్‌= దూరమయ్యేటట్టు; జడియన్‌= తోలగా; నడచెన్‌= నారాయణుడు సాగాడు. 


తాత్సర్యం: తన కెదురుగా వచ్చి విదురు డందించిన హస్తాన్నీ; తమ్ముడైన సాత్యకి చేతినీ తన రెండు చేతులతో 

ఊతగా గ్రహించి శ్రీకృష్ణుడు నడుస్తూండగా ఎదుట ఏర్పడిన జన సమ్మర్ణాన్ని కర్ణ దుర్యోధనులు దవ్వులకు 

తొలగ।[ద్రోశారు. 

వ. కృత వర్మాది యాదవులు లోనుగాగగల యభ్యంతరులైన బలు మానుసులు పొదివి కొని పోవందన 
సమీపంబున( గౌరవులు రవి సన్నిధి తారాగ్రహంబుల చందం బగుచుండం దేజోరాజియగు రాజీవాక్షుండు 
చని తనకు. బ్రత్యుత్థానంబు సేసిన కురురాజును దొరలను నభినందించుచు. 249 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృతవర్మ+ఆది యాదవులు= కృతవర్మ మొదలైన యదువంశస్థులు; లోనుగాన్‌+కల= మొదలుగా కలిగిన; 
అభ్యంతరులు+ఐన= సన్నిహితులైన; బలు+మానుసులు= దొడ్డమనుష్యులు; పొదివి కొనిపోవన్‌= కూడికొనిపోగా; తన 
సమీపంబునన్‌= తన దగ్గర; కౌరవులు; రవి సన్నిధిన్‌= సూర్యుడి ముందు; తారాగ్రహంబుల చందంబు+అగుచుండన్‌= 
నక్షత్రాల [గ్రహాల వలె వెలవెల పోతూ ఉండగా; తేజోరాశి+అగు= వెలుగుల (ప్రోగైన; రాజీవ+అక్షుండు= కమల నేత్రుడు; 
చని= సభలో (ప్రవేశించి; తనకున్‌= తనకు; (ప్రత్యుత్ణానంబు+చేసిన= ఎదురుగా వచ్చిన; కురురాజును= ధృతరాష్రుడినీ; 
దొరలను= ఇతర రాజులను; అభినందించుచున్‌= మెచ్చుకొంటూ. 


తాత్సర్యం: బలసంపన్నులు, సన్నిహితులు అయిన కృతవర్మ మొదలైన యాదవులు తనను అలముకొని వెంటరాగా, 
తన సన్నిధిలో కౌరవులందరూ భాస్కరుడి మోల తారలవలె, (గ్రహములవలె వెలవెల పోతుండగా, వెలుగుల 
ముద్దఅయిన పుండరీకాక్షుడు కొలువుకూటం లోనికి వచ్చాడు. ధృతర్శాష్టుడూ, ఇతర ధరాపతులూ శౌరికి ఎదురు 
వచ్చి ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు వారిని అభినందిస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: ఉపమ. ధృతరాష్టుడి సభలో (ప్రవేశించిన కృష్ణుడు సూర్యుడివలె వెలుగు ముద్దగా వెలిగిపోయాడట. కౌరవులు 
తారకలవలె, గ్రహాల వలె వెలవెల పోయారట! త్వరలో శ్రీకృష్ణుడు చూపబోయే విశ్వరూపానికి ఈ అలంకారం ధ్వనిసంకేతం. 
(సంపా.) 
క తన కని పెట్టిన మణిమయ । కనకోన్నత పీఠమున. బ్రకాశంబున ని 

ల్లిన యెడం దోంచిరి నారద । ముని ప్రముఖు లంతరిక్షమున నుజ్జ్వలులై. 250 
ప్రతిపదార్థం: తనకున్‌+అని= తనకొరకని; పెట్టిన= ఉంచిన; మణిమయ+కనక+ఉన్నతపీఠమునన్‌= రతనాలు చెక్కిన, 


ఎత్తయిన బంగరు గద్దెపై; (ప్రకాశంబునన్‌= కాంతితో; నిల్ఫిన+ఎడన్‌= నిలిచినవేళలో; అంతరిక్షమునన్‌= ఆకాశమునందు; 
ఉజ్జ్యలులు+ఐ= దీప్తిమంతులై; నారదముని ప్రముఖులు= నారదుడు మున్నగు మునిపుంగవులు; తోంచిరి= కనబడ్డారు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు తన కొరకై అక్కడనుంచిన రత్నఖచితమగు ఎత్తయిన బంగారు గద్దెమీద వెలుగులు 
వెదచల్లుతూ నిలిచి ఉండగా ప్రకాశమానులై నారదుడు మొదలగు మునీశ్వరులు గగనతలంలో కాన్సించారు. 


విశేషం: కౌరవ సభలో శ్రీకృష్ణుడిని నిలిపి అతడి చుట్టూ ఒక దివ్య వాతావరణాన్ని ధ్వనింపజేయటం ఈ వర్లన పరమార్థం. 

ఎత్తైన చోట మణుల కాంతులతో మెరుస్తున్న బంగారు గద్దె. ఆ గద్దెకే ప్రకాశాన్ని కలిగించే దివ్యతేజోమూర్తి శ్రీకృష్ణుడు. 

దానికితోడు ఆయన దర్శనం కొరకు వచ్చిన నారదాది దివ్యమునీంద్రులు. నేల శ్రీకృష్ణుడితో ఆకాశానికి అంటింది. 

నారదాదుల ఆగమనంతో నింగి నేలకు దిగింది. ఇహపరాల అద్భుత సమ్మేళనం శ్రీకృష్ణ సందర్శనం. (సంపా.) 

వ. ఇవ్విధంబున సన్నిహితులయిన యమ్మహామునులం గురుపితామహునకుం జూపి నారాయణుం 
డిట్లనియె. 251 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; సన్నిహితులు+అయిన= అచటికి చనుదెంచిన; ఆ+మహామునులన్‌= ఆ 
మహర్షులను; కురుపితామహునకున్‌= కౌరవులకు తాత అయిన భీష్ముడికి; చూపి= కనబరిచి; నారాయణుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అచటికి వచ్చిన మహామునులను కౌరవులకు తాతఅయిన భీష్ముడికి చూపి ఇట్టా అన్నాడు: 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 439 


ఆ. మనల. జూచువేడ్క్మ( జనుదెంచినారు మ । హాత్ములైన నారదాది మునులు; 
వీరి కర్హ్యపాద్య విధు లొనరించి యా । సనము లిడంగ6 బనుపు సత్వరముగ. 252 


ప్రతిపదార్థం: మనలన్‌= మనలను; చూచువేడ్కన్‌= చూడవలెననే అభిలాషతో; మహా+ఆత్ములు+ఐన= మహానుభావులైన; 
నారద+ఆది మునులు= నారదుడు మొదలైన మునీశ్వరులు; చనుదెంచినారు= విచ్చేశారు; వీరికిన్‌= ఈ మహాపురుషులకు; 
అర్హ్య+పాద్య విధులు= అర్హ్యమివ్వటం, పాద్యమివ్వటం అనే ఉపచారాలు; ఒనరించి= చేసి; సత్వరముగన్‌= తొందరగా; 
ఆసనములు+ఇడ6గన్‌= పీఠాలు వేయటానికి; పనుపుము= పంపుము. 


తాత్సర్యం: మనలను చూడవలెననే కుతూహలంతో మహనీయులైన నారదాది మహర్షులు విచ్చేశారు. వీరికి అర్హ్య 
పాద్యాదులైన ఉపచారాలు చేయించు, వారు కూర్చుండటానికి వెంటనే పీఠాలు వేయించు. 


వ. వీరలు సముచితాసనంబుల నుండక మనకు. గూర్తుండదుట తగవుగా'దనినం గొలువువారెల్ల 
సంభ్రమాశ్చర్యంబులతో మునుల వలను జూచుచుండ బీష్ముండు పరిచారకులం బనిచి కనక 
మణిమయాసనంబు లనేకంబులు దెప్పింప వార లరుగుదెంచిన వారలకు నమస్కరించి యాసనార్హ్య పాద్యాది 
విధులం బూజలు సేయించి కృష్ణుండు గూర్చున్న యనంతరంబ ధృతరాష్తుండునుం దక్కటివారును నుచిత 
ప్రకారంబుల నమ్మునీంద్రులకు నభివందనంబులు సేసి నిజాసనా సీనులైరి; దుశ్మాసనుండును వివింశతియును 
గద్దియ లిడ సాత్యకియు. గృతవర్మయు( గృష్టుం గదిసి యిరువంకలం గూర్చుండిరి. కర్ణ దుర్యోధనులుం 
జేరువ నొక్కగద్దియ నుండిరి. విదురుండును మణిపీఠంబునం గృష్టుని వెనుక దెస దదీయోన్నత పీఠంబునం 
గరంబత్తమిల్లి యుండె; గాంధార రాజు నిజపుత్త పరివృతుండై యొక్క దిక్కున నుచిత పీఠాసీనుండయ్యె; 
నట్టి సమయంబున. 253 


ప్రతిపదార్థం: వీరలు= నారదాది మునులు; సముచిత+ఆసనంబులన్‌+ఉండక= తగిన పీఠాలపై కూర్చుండక; మనకున్‌; 
కూర్చుండుట; తగవు+కాదు= ధర్మంకాదు; అనినన్‌= అని శ్రీకృష్ణుడు పలుకగా; కొలువువారు+ఎల్లన్‌= సదస్యులందరూ; 
సంభ్రమ+ఆశ్చర్యములతోన్‌= సంతోషాద్భుతములతో; మునుల వలను= ఆ మునీశ్వరులవైపు; చూచుచున్‌+ఉండన్‌; భీష్ముండు; 
పరిచారకులన్‌+పనిచి= సేవకులను పంపి; కనకమణిమయ+అసనంబులు= బంగారు రత్నాలు తాపిన పీఠాలు; అనేకంబులు= 
పెక్కు; తెప్పింపన్‌; వారలు= ఆ నారదాదులు; అరుగుదెంచినన్‌= (సభకు)రాగా; వారలకున్‌; నమస్కరించి; ఆసన+అర్హ్య 
పాద్య+ఆదివిధులన్‌= ఆసనాలివ్వటం; అర్థ్యమివ్వటం; పాద్యమొసగటం మొదలైన ఉపచారాల చేత; పూజలు= అర్చనలు; 
చేయించి; కృష్ణుండు; కూర్చున్న+అనంతరంబు+అ= కూర్చున్న తరువాతనే; ధృతరా(ష్టుండునున్‌; తక్కటివారును= 
మిగిలినవారున్నూ; ఉచిత (ప్రకారంబులన్‌= తగురీతుల; ఆ+ముని+ఇం[ద్రులకున్‌= ఆ నారదాది ముని పుంగవులకు; 
అభివందనంబులు చేసి= (ప్రణామాలు సలిపి; నిజ+ఆసన+ఆసీనులు+ఐరి= తమ తమ పీఠాలందు కూర్చున్నారు; 
దుశ్ళాసనుండును, వివింశతియును; గద్దియలు+ఇడన్‌= పీఠ్రాలుంచగా; సాత్యకియున్‌; కృతవర్మయున్‌; కృష్ణున్‌, కదిసి= 
ఆనుకొని; ఇరువంకలన్‌= రెండువైపుల; కూర్చుండిరి; కర్ష దుర్యోధనులున్‌; చేరువన్‌= చెంతనే; ఒక్క గద్దియన్‌; ఉండిరి; 
విదురుండును; మణిపీఠంబునన్‌; కృష్ణుని; వెనుకదెసన్‌= వెనుకవైపున; తదీయ+ఉన్నత పీఠంబునన్‌= ఎత్తైన గద్దియమీద; 
కరంబు= మిక్కిలి; అత్తమిల్లి= ఒరిగి; ఉండెన్‌= ఉన్నాడు; గాంధారరాజు= శకుని; నిజపుత్ర పరివృతుండు+ఐ= శకుని తన 
కుమారులతో చుట్టబడినవాడై; ఒక్కదిక్కునన్‌= ఒక దెస; ఉచితపీఠ+ఆసీనుండు+అయ్యెన్‌= తగిన గద్దెపై ఉన్నాడు; అట్టి 
సమయంబునన్‌= ఆ సమయంలో. 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “నారదాది మహామునులు తగిన పీఠాల పై కూర్చుండకుండా మనం కూర్చుండటం న్యాయం కాదు” 
అని శ్రీకృష్ణుడు భీష్ముడితో చెప్పాడు. సదస్యులంతా తొట్రుపాటుతో ఆశ్చర్యపడి ఆ మునులవైపే చూస్తుండిపోయారు. 
భీష్ముడు సేవకులను పంపి మణులు తాపిన బంగారు గద్దెలు పెక్కింటిని తెప్పించాడు. ఇంతలో మునీశ్వరు 
అచటికి విచ్చేయగా పరమాత్ముడు వారికి నమస్కరించి, ఆసనమివ్వటం, అర్హ్య పాద్యాదు లొసంగటం మొదలైన 
దివ్యోపచారాలతో పూజలు చేయించాడు. వాసుదేవుడు కూర్చున్న పిదప ధృతరాష్ట్రుడున్నూ, మిగిలిన వారున్నూ తగిన 
రీతుల ఆ మునిపుంగవులకు నమస్కారాలు చేసి తమ తమ పీఠాలపై ఆసీనులయ్యారు. దుశ్శాసనుడు, ధార్తరా|ష్టులలో 
పదిహేడవవాడగు వివింశతి అనే అతడు గద్దె లిడగా సాత్యకి, కృతవర్మ శ్రీకృష్ణుడికి రెండువైపులా ఆనుకొని 
కూర్చున్నారు. కర్గుడు, దుర్యోధనుడు ఆ సమీపంలో ఒకే పీఠాన ఉండినారు. విదురుడు వెనుక తట్టుగా మురారి 
యొక్క ఎత్తైన గద్దెమీదికి వ్రాలి మణిపీఠంమీద కూర్చున్నాడు. గాంధార రాజైన శకుని తన కొడుకులతో ఒక తట్టు 
తగిన గద్దెమీద తానుండినాడు. ఇట్టిసమయంలో. 


విశేషం: 1. శ్రీకృష్ణుడు నిలిచిన సభ లౌకికత్వం మీద దివ్యత్వం ఆవేశించిన ట్టుంటుంది. కురువీరులందరూ లేచి 
(30) 

దివ్యమునులకు ఆసనాలిచ్చి కూర్చొనబెట్టారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశం వినటానికై వచ్చిన మహర్షులు వారు. శ్రీకృష్ణుడి 

సందేశం యొక్క గొప్పదనాన్ని మునిగణం మౌనంగా వ్యాఖ్యానించి చెపుతున్నట్టున్నది. 


2: దేవర్శులు కూర్చున్న తరువాత శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, ఆ తరువాత సభ్యులు 
కూర్చున్నారు. సభ నంతా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం అలముకొన్నది. 


3. సభలో భద్రతా విశేషాలు (ప్రత్యేకంగా గమనించదగినవి. అవి ఆసనాలు అమర్చటంలో స్పష్టమౌతున్నది. శ్రీకృష్ణుడి భద్రత 
అత్యంత ముఖ్యం. అందుకే ఆయన కిరు ప్రక్కల సాత్యకీ, కృతవర్మా కూర్చున్నారు - అంగరక్షకులవలె. విదురుడు 
వెనుకభాగంలో ఒదిగి కూర్చున్నాడు. అంటే మూడు దిక్కులా నమ్మిన బంటులవంటి వారు శ్రీకృష్ణుడికి రక్షా కవచంవలె 
వ్యాపించి కూర్చున్నారు. శ్రీకృష్ణుడికి ఎదురు బడి ఎవరూ నిలవలేరని ధ్వని. 


4. శ్రీకృష్ణుడికి కొద్ది దూరంలో ఒక (ప్రక్కన కర్లదుర్యోధనులు ఒకే సింహాసనం మీద కూర్చున్నారు. తనువులు వేరైనా 
మనసులు ఒకటే సుమా! అని వారి నేస్తం ఆ కూర్చోటంలో ధ్వనించబడుతున్నది. వారిద్దరూ శ్రీకృష్ణుడిని బంధించటానికి 
అనువైన దూరంలో కూర్చున్నారు. శకుని సకుటుంబంగా ఆ సమీపంలో ఉన్నాడు. దుళ్ళాసనుడు అన్నకు నీడగా ఉంటాడు. 
దుష్ట్రచతుష్టయం దాడికి అనువుగా సభలో కూర్చున్నది. ఈ విధంగా సభాసదులు కూర్చొనటంలో కూడా వ్యూహరచన 
మున్నట్టు చిత్రించటం రాజకీయ సభా ప్రాశస్త్యాన్ని తెలుపుతున్నది. ఉద్యోగపర్వ సభలో ఇది అన్ని విధాలా ఉన్నతమైన రాజ్య 
(రాజకీయ) సభ. (సంపా.) 


క. అంబుద శుభగాత్రుం బీ । తాంబరధరు( గమలదళ నిభాక్షున్‌ హరి6 జూ 
డం బడసి లోచనము లమృ । తం బానిన మాడ్కి సమ్మదంబున. దేలన్‌. 254 


(vA 


ప్రతిపదార్థం: అంబుద శుభగా(త్రున్‌= మేఘం వంటి మంగళకరమైన శరీరం కలవాడును; పీత+అంబరధరున్‌= పచ్చని 
పట్టు పుట్టం కట్టినవాడును; కమలదళ నిభ+అక్షున్‌= తామర రేకులతో సమానమైన కన్నులు కలవాడును; అగు; హరిన్‌= 
శ్రీకృష్ణుడిని; చూడన్‌+పడసి= చూచే భాగ్యంపొంది; లోచనములు= నే(త్రాలు; అమృతంబు+ఆనినమాడ్కిన్‌= సుధారసమును 
గ్రోలిన విధాన; సమ్మదంబునన్‌= ఆనందమునందు; తేలన్‌= తేలగా. 


౮. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: మేఘవర్లంవలె సుందరమైన దేహవర్షం కలవాడూ, పచ్చని పట్టుపుట్టం ధరించినవాడూ, తామర 
రేకులతో సమానమైన నయనాలు కలవాడూ, అయిన శ్రీహరిని చూడనోచినందులకు సభలోనివారి కన్నులు 
అమృతరసాన్ని గోలినట్టు ఆనందంలో ఓలలాడాయి. 


విశేషం: అలం: ఉపమ. 1. రాజనీతికి ఈ రాయబారపు ఘట్టం శిఖరాయమాణం. అందులో శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం 
మకుటాయమానం. ఈ ఘట్టాన్ని అటు వ్యాసమహర్షి ఇటు తిక్కన సోమయాజీ అద్భుతంగా చిత్రించారు. 


2. సభలో అందరినీ ఆకర్షించేది వక్త యొక్క రూపవైభవం. అంటే ఆంగిక, ఆహార్య అభినయ సంపద. శ్రీకృష్ణుడు కన్నుల 
పండుగ కలిగించే మధురాకృతి కలవాడు. వ్యాసమహర్షి మాటలలో. 

“అతసీ పుష్ప సంకాశః పీతవాసా జనార్దనః 

వ్యభ్రాజత సభానుధ్యే హేమ్నీనోసహితో మణికి (సం. 5-92-52) 
నల్లని అవిసెపూవు వంటి మేనికాంతి కలవాడూ, పచ్చని పట్టువస్త్రం ధరించినవాడూ అయిన శ్రీకృష్ణుడు సభామధ్యంలో 
బంగారంలో పొదిగిన ఇంద్రనీలమణివలె (ప్రకాశించాడు- అని వ్యాసుడు వర్ణించాడు. తిక్కన శ్రీకృష్ణుడిని అంబుదశుభగాత్రుడుగా 
మొదట పేర్కొన్నాడు. సర్వజనుల కన్నులనూ, హృదయాలనూ ఆకర్షించేది (శ్రావణమేఘం. పచ్చని పట్టువస్త్రం కట్టటం 
శ్రీకృష్ణుడి నైజం. ఆ రంగు చూచేవారికి శాంతిని (ప్రసాదిస్తుంది. ఆ తరువాత తిక్కన- మూలంలో ప్రస్తావించబడని 
కమలదళనిభాక్షులను వర్లించాడు. విశాలాక్షుడని విష్ణువుకు పెట్టింది పేరు. (ప్రకృతి నుండి పురుషోత్తముడి వరకు, భౌతికం 
నుండి ఆధ్యాత్మికం వరకు, సౌందర్యం నుండి కారుణ్యం వరకు వ్యాపించి ఉన్న ఒక దివ్యచైతన్యం రూపుతాల్చిన అనుభవం. 
గాత్రం ఇంద్రియాలను, అంబరం మనస్సును, కమలాక్ష దృష్టి ఆత్మను ఆకట్టుకొనే స్వభావం కలవి. వీటన్నిటినీ తిక్కన 
ఒకచోట కూర్చాడు. 
3 శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం. ఆయనను చూచిన సభాసదులు మూడంచెల అనుభూతిని పొందారు. (క్రమంగా 
అన్వయించుకొంటే “అంబుదనిభ గాత్రుడి'ని చూచి కన్నులు ఆనందించాయి. పీత్రాంబరధరుడిని చూచి మనస్సులు 
అమృతం (త్రాగిన అనుభూతిని పొందాయి. కమలదళాక్షుని కరుణామయ విశాలదృక్కులను చూచి ఆత్మలు ఆనందాంబుధిలో 
తేలినట్టున్నవి. తిక్కన అలంకారధ్వని ఇక్కడ గమ్యమానం. మూడు రకాల అనుభవాన్ని ఒక ఉపమాలంకారంలో సూచించాడు. 
కన్నులు అమృతరసాన్ని (గ్రోలి ఆనందంలో తేలాయట! ఇది అలంకారాన్ని మించిన ధ్వనిమయ భావచిత్రం. 


4. సభలో అందరినీ ఆకర్షించే రూపం, వేషం, అభినయం (దృష్టి అనే మూడంశాలు ముప్పిరిగొని ముచ్చట కొలపటం 
నాటకీయత. (సంపా.) 
క. ఆ కొలువువారు కర మచ । లాకృతి నొక పలుకులేక యందటు వింజం 

బా(కిడిన కరణి నవశ ము । దాకారిత చిత్తవృత్తులై యుండంగన్‌. 255 
ప్రతిపదార్థం: ఆ కొలువువారు= ధృతరాష్ట్రుడి కొలువుకూటంలో ఉన్నవారు; కరము= మిక్కిలి; అచల+ఆకృతిన్‌= కదలని 
రూపాలతో; ఒక పలుకులేక= ఏమియు మాటాడక; అందయున్‌= ఎల్లరు; వింజంబు= వింధ్య పర్వతం; ఆ(క+ఇడిన కరణిన్‌= 


అడ్డపడిన తీరున; అవశ+ముద్‌+ ఆకారిత+చిత్తవృత్తులు+ఐ= పారవశ్యం, సంతోషం రూపుగొన్న మనోవ్యాపారం కలవారై; 
ఉండంగన్‌= ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: మేరుగిరి చుట్టూ (ప్రదక్షిణం చేస్తున్న సూర్యుడి భ్రమణాన్ని వింధ్యపర్వతం నిరోధించిన వేళ సృష్టి 
నిశ్చలమైనట్టు ధృతరాష్టుడి కొలువు కూటంలోని వారందరూ శ్రీకృష్ణ సందర్భనంతో తమ మనస్సులు సంతోష 
పరవశాలు కాగా ఇట్టట్టు చలింపక నోట మాటలేక అట్లే స్తంభించిపోయారు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: ఉపమ. 1. శ్రీకృష్ణుడి దివ్య దర్శనం చేసికొంటున్న సభాసదుల స్థితిని తిక్కన ఉపమాలంకార సుందరంగా 
వర్ణించాడు. తెలుగుదనం ఒలకపోశాడు. 


2. సభాసదుల అవస్టలన్నీ సాత్మికాభినయ విశేషాలు కావటం చేత అవి తెచ్చిపెట్టుకొన్నవి కాక శ్రీకృష్ణ దర్శనం వలన పొంగిన 
సాత్మికచిత్తవృత్తి జన్యమైన సహజాభినయ విశేషాలని స్పష్టం. 

3. ఇందులో మూడు రకాలైన అవస్థలు వర్ణించబడ్డాయి. 1. “కరమచలాకృతి' అవస్థ. మిక్కిలి కదలని ఆకృతితో ఉన్నారట! 
లేదా, శ్రేష్టమైన పర్వతంవలె స్థిరమైన ఆకృతితో సభ్యులున్నారట. అంటే ఆశ్చర్యజన్యమైన స్తంభావస్థలో ఆంగికాభినయాన్ని 
ప్రదర్శిస్తున్నారన్నమాట. స్తంభావస్థలో వాచికాభినయం ఉండకపోవటం సహజం. అందుకే 'ఒక పలుకు లేకి ఉండిపోయారు. 
ఇవి అభినయావస్థలు. 


4. ఇక వారి చిత్తవృత్తులు “'వింజం బాకిడిన కరణి” నవశముదాకారిత చిత్తవృత్తులై ఉన్నట్లు తిక్కన విశేషంగా వర్ణించాడు. 
వింధ్యపర్వతం అడ్డుపడితే జనులు సూర్యచంద్రుల గతిని గమనించలేక కాలజ్ఞానాన్ని కోల్ళోయారట. ఆ అనుభవాన్ని 
తెలుగులో జాతీయంగా భద్రపరచుకొన్నారు తెలుగువారు. అంటే, శ్రీకృష్ణుడి దివ్యాకారాన్ని చూస్తూ కాలాన్ని మరచిపోయారు. 
దానికి కారణం- వారందరూ పారవశ్యంతో కూడుకొన్న ఆనందమే ఆకారంగా రూపుదాల్చిన చిత్తవృత్తులు కలవారయ్యారు. 
ఇది తన్మయావస్థ. (సంపా.) 


శ్రీకృష్ణుడు ధృతరాషునితో సంభాషించుట (సం. 5-93-1) 


క జలదస్వన గంభీరత । నెలుంగొప్పంగ దంత దీప్తు లెసంగ ముకుందుం 

డలరుచు సభ నఖిల జనం । బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్‌. 256 
ప్రతిపదార్థం: ముకుందుండు= శ్రీకృష్ణుడు; జలదస్వన గంభీరతన్‌= మేఘధ్వనియొక్క గాంభీర్యంతో; ఎలుంగు+ఒప్పంగన్‌= 
తన కంఠధ్వని సొంపారగా; దంత దీప్తులు+ఎస(గన్‌= దంతాల యొక్క కాంతులు అతిశయించగా; సభన్‌= సభలో; 
అలరుచున్‌= (ప్రకాశిస్తూ; అఖిలజనంబులు= ధృతరాష్ట్రుడి కొలువులోనున్న సమస్త (ప్రజలు; వినన్‌= ఆలకించగా; ధృతరాష్ట్ర 
భూవిభునకున్‌= ధృతరాష్ట్ర మహారాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా వచించాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు మేఘధ్వనివలె గంభీరమైన తన కంఠధ్వనితో, దంతాల కాంతులు ప్రసరిస్తూ ఉండగా 
సభలో వెలుగొందుతూ సదస్యులందరూ చెవులు నిక్కించుకొని ఆలకిస్తుండగా ధృతరాష్ట్ర మహారాజుతో ఇట్టా 


అన్నాడు: 
విశేషం: 1. అలం: ఉపమ. శ్రీకృష్ణుడి కంఠస్వరం మేఘ గర్జనవలె గంభీరంగానూ, హృదయంగమంగానూ ఉన్నది. దానికి 
తోడు ఆయన దంతకాంతులు మెరుపుల వలె మెరిసిపోతున్నాయి. వర్దాకాల (ప్రకృతి రామణీయకం కాల్పనిక సౌందర్యంతో 
శ్రీకృష్ణుడియందు దర్శనమిస్తున్నట్టు తిక్కన చిత్రించి, సందేశ ఘట్టానికి పూర్వరంగ ప్రక్రియను నిర్వహించాడు. చెప్పేవాడు 
గొప్పవాడైతే చెప్పేది గొప్పగా రాణిస్తుంది. (సంపా.) 
క _ 'జననాథ! నీ యెటుంగని | పనులు గలవె? యైన దగవు( బరమహితంబుం 

దనవారికి( జెప్పన తగు । నని వచ్చితి భారతాన్వయము ప్రియమొందన్‌. 257 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా ధృతరాష్టా!; నీ+ఎణుంగని+పనులుకలవె?= నీకు తెలియని కార్యాలున్నాయా?; ఐనన్‌= 
అయినప్పటికీ; తగవున్‌= న్యాయాన్ని; పరమ హితంబున్‌= మిక్కిలి శ్రేయస్కరమైనదానిని; భారత+అన్వయము= భరతుడు 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 443 


జన్మించిన కురువంశము; ప్రియము+జఒందన్‌= సంతోషపడగా; తనవారికిన్‌= నా వారికి; చెప్పన్‌+అ+తగున్‌+అని= చెప్పటమే 
ఉచితమని; వచ్చితిన్‌= ఇక్కడికి వచ్చాను. 


తాత్సర్యం: 'మహారాజా! నీ వెరుగని కార్యా లేమున్నాయి? ఐనప్పటికీ, భరతవంశం సంతోషించేటట్లు నా 
ఇరుకుటుంబాలవారికీ న్యాయమూ, పరమహితమూ చెప్పటం ఉచితమని నేనిక్కడికి వచ్చాను. 


విశేషం: 1. శ్రీకృష్ణుడి గంభీరోపన్యాసం ఇక్కడి నుండి ప్రారంభమౌతున్నది. ఉపన్యాసానికి ఉపక్రమణిక ఊపిరి. ఎత్తుగడలోనే 
వక్త (శ్రోతల చిత్తాలను ఆకర్షించాలి. అందుకై శ్రీకృష్ణుడు నాలుగంశాలను తొలి పలుకులలో తోచేటట్టు చెప్పాడు. అవి- 
(1) సంబుద్ది (2) వినయవచనం (3) వక్త లక్ష్యం (4) ప్రయోజనం. 

2. 'జననాథ! అన్న సంబుద్ది సార్థకం. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి మాటలను కౌరవులకు తండ్రిగా కాక, (ప్రజలకు ప్రభువుగా 
వినాలని ధ్వని. ఇందులో వంశం కంటె ప్రజల యోగక్షేమం ముఖ్యమని సూచన. లోకక్షేమం కొరకే శ్రీకృష్ణుడి బోధ అని ధ్వని. 
3. పెద్దల ముందు ఉపన్యసించేటప్పుడు వివేకవంతుడు వినయోక్తులతో మొదలు పెట్టాలి. దాని వలన వక్త యొక్క నిరహంకార 
(ప్రవృత్తి వ్యక్తమై శ్రోతల ఆభిముఖ్యం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు ధృతరా(ష్ట్రుడి ఆభిముఖ్యాన్ని సాధించ యత్నించాడు రెండవ 
అంశంలో. 

4. శ్రీకృష్ణుడు తన ఉపన్యాసానికి లక్ష్యాన్ని వివరించాడు మూడవ అంశంగా. కౌరవులందరూ తనవారని అనుకొని వారితో 
తన అభిప్రాయం చెప్పటం న్యాయమని భావించి శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చాడట! ఆ మాటలలో రెండు లక్ష్యాలున్నాయి. 
1. న్యాయం 2. పరమహితం ఏర్పడేటట్టు చెప్పటం. 

5. ఆ చెప్పటం వలన భారతాన్వయమంతా సంతోషించే ప్రయోజనం సాధించబడుతుందని సూచించాడు. లక్ష్య ప్రయోజనాల 
నిర్దేశం వలన వక్తవ్యాంశం మీద ఆసక్తి అంకురిస్తుంది. 


6. అవధాన సాధనమే ఈ పద్య ప్రయోజనం. (ప్రసాద గుణభూయిస్టమైన రచన దీనికి ప్రాణం. (సంపా.) 


క. _ క్షీరోదక గతిం బాండవ । కౌరవు లొడంగూడి మనికి కార్యం బది నీ 

వారసి నడపుము వా రన । వీ రనం గురుముఖ్య! నీకు వేటుంగలదే? 258 
ప్రతిపదార్థం: కురుముఖ్య!= కురువంశంలో (ప్రధానమైనవాడా!; క్షీరశఉదకగతిన్‌= పాలూ, నీరూవలె; పాండవ కౌరవులు= 
పాండవులున్నూ కౌరవులున్నూ; ఒడన్‌+కూడి= ఒద్దిక కలిగి; మనికి= జీవించటం; కార్యంబు= చేయదగినపని; అది= దానిని; 
నీవు= నీవు; ఆరసి= పరికించి; నడపుము= సాగించుము; నీకున్‌= నీకు; వారు+అనన్‌= పాండవులనగా; వీరు+అనన్‌= 
కౌరవులనగా; వేఖున్‌+కలదే= భేదమున్నదా? (లేదని అర్థం.) 


తాత్సర్యం: కురునాథా! పాండవ కౌరవులు పాలూ నీరూ వలె కలసి మెలసి జీవించటం మంచిపని. వారు అట్టా 
ఒద్దికతో ఉండేటట్టు నీవు వారిని నడపించవలసింది. పాండవులు వేరు, కౌరవులు వేరు అనే భేదబుద్ధి నీకు లేదు 


కదా! 


విశేషం: అలం: ఉపమ, యథాసంఖ్యం. కురుముఖ్యుడుగా ధృతరాష్టుడు చేయవలసిన బాధ్యతను ఇక్కడ శ్రీకృష్ణుడు 
చెప్పుతున్నాడు. 1. పాండవ కౌరవులు పాలూనీరువలె కలిసి ఉండటం కాదగిన కార్యం. 2. అట్లా జరగాలంటే ధృతరాష్ట్రుడు 
కారవపాండవులను సమంగా చూడాలి. ఇందులో మొదటిది న్యాయం. రెండవది హితం. 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


2. కౌరవ పాండవులు కలిసి ఉండాలి అన్నప్పుడు చాలవరకు ఈ ఘట్టంలో అందరూ క్షీరోదక సామ్యాన్నే స్వీకరించారు. 
అయితే ధృతరాష్ట్రుడు కౌరవపాండవులు క్షీరోదకాలవంటివారన్నాడు. (1.263), భీముడు పాండవ కౌరవులను క్షీరోదకా 
లన్నాడు. (3.47). శ్రీకృష్ణుడు పాండవ పక్షం వాడే కాబట్టే వారు పాలవలె బలవంతులనీ, కౌరవులు నీరువలె బలహీనులనీ, 
పాండవుల నాశ్రయించి బ్రతకటమే ధార్తరాష్టులకు క్షేమమనీ భావించాడు. (సంపా.) 


చ. భరతకులంబు ధర్మమును బాడియు సత్యము. బొత్తు. బెంపునుం 
గరుణయు. గల్లి యుండు ననంగా నుతిం గన్నది; యందు సద్దుణో 
త్తరులరు నీవు నీ యనుంగు6 దమ్ముండు; నీ తనయుల్‌ యశోధురం 
ధర శుభ శీలు; రీ సుచరిత క్రమ మిప్పుడు( దప్పనేటికిన్‌? 259 


ప్రతిపదార్థం: భరతకులంబు= భరతుడు జన్మించిన కురువంశం; ధర్మమును= ధర్మమూ; పాడియున్‌= న్యాయమూ; 
సత్యమున్‌= సూనృతమూ; పొత్తున్‌= ఐకమత్యమూ; పెంపునున్‌= గొప్పతనమూ; కరుణయున్‌= కృపయూ; కల్షి+ఉండున్‌+ 
అనంగాన్‌= కల్షియుంటుందని; నుతిన్‌+కన్నది= ప్రఖ్యాతి వహించింది; అందున్‌= అట్టి వంశంలో; నీవున్‌= నీవూ; నీ+ 
అనుంగు. దమ్ముండున్‌= నీ ప్రియమైన తమ్ముడు పాండురాజూ; సద్గుణ+ఉత్తరులరు= మంచి గుణాలచేత శ్రేష్టులు; నీ 
తనయుల్‌= నీ కొడుకులున్నూ నీ తమ్ముడి కొడుకులున్నూ; యశోధురంధర శుభశీలురు= కీర్తి భారాన్ని వహిస్తున్న మంచి 
స్వభావం కలవారు; ఈ సుచరిత(క్రమము= పరంపరగా వస్తున్న ఈ మంచి నడవళ్ళతీరును; ఇప్పుడున్‌= ఇప్పుడుకూడా; 
తప్పన్‌+ ఏటికిన్‌?= విడుచుట ఎందులకు? 


తాత్సర్యం: మహారాజా! మీ భరతవంశం ధర్మం న్యాయం సత్యం ఐకమత్యం గౌరవం కారుణ్యం మొదలైన 
సద్గుణాలు గలిగి పొగడ్త కెక్కింది. అట్టి వంశంలో నీవూ, నీ ప్రియ సహోదరుడు పాండురాజూ, సద్గుణాలయందు 
(శ్రేష్టులు, మరి నీ కుమారులో కీర్తి భారం వహించజాలినవారు, కళ్యాణ స్వభావులు. ఇంత మంచి నడవడిగల 
వంశసంప్రదాయం ఇపుడు కూడా తప్పించటమెందుకు? 


విశేషం: 1. వెనుకటి పద్యంలో ధృతర్మాష్టుడు నిర్వహించవలసిన బాధ్యతలు అవశ్య కర్తవ్యాలని చెప్పటానికి శ్రీకృష్ణుడు 
ఉపపత్తులను ఏకరువు పెట్టుతున్నాడు. వాటిల్లో మొదటిది వంశగౌరవ సంప్రదాయ పరిరక్షణ. దానిని వివరించా డీ పద్యంలో. 


2. భరతవంశం ఆరు గుణాలకు (ప్రసిద్ధి. వాటిని ఈ (క్రమంలో చెప్పుకొనాలి. (1) ధర్మం - వేదశాస్తాదులలో ప్రతిపాదించిన 
విధి. (2) న్యాయం - లోకహితాన్ని కలిగించే సాంఘిక మర్యాద. (3) సత్యం - నిజం మాట్లాడటం, నిజం భావించటం, 
నిజం పాటించటం (4) పొత్తు - అరమరికలు లేక ఒకరి మేలు ఒకరు కోరుతూ కలసి మెలసి ఉండటం. (5) గౌరవం 
- వ్యక్తిసుఖం కంటె వంశానికి కళంకం రాకుండా గౌరవం కలిగేటట్టు వర్తించటం (6) కరుణ - సర్వజీవ హితభావం. 


3. భరతవంశంలో కొందరు కొన్ని కొన్ని గుణాలు ఆచరించి ఉండవచ్చును. కాని, పాండురాజూ, ధృతరాప్టుడూ అన్ని 
గుణాలను ఆచరించేవారిలో అ(గ్రగణ్యులుగా పరిగణించబడతారు. ఈ మాట ధృతరాష్ట్రుడి యందు సత్యం కాకపోయినా 
ముందుకాళ్ళకు బంధంగా శ్రీకృష్ణుడు అట్లా పొగిడాడు. 'నీతనయుల్‌ అనే మాట పాండవ కౌరవుల కిద్దరికీ వర్తిస్తుంది. తండ్రి 
లేని పాండవులను ధృతర్శాష్టుడే తండ్రిగా పెంచి పెద్దవాళ్ళను చేశాడని తాత్సర్యం. కౌరవ పాండవులు యశోధురంధర 
శుభశీలురట! యశస్సు, వంశ గౌరవ పరిరక్షణ వలననే కలుగుతుందని ధ్వని. ఆ మంచి వంశ సంప్రదాయాన్ని మానవద్దని 
హితవు చెప్పాడు. ఈ పద్యం హితోక్తి. (సంపా.) 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 445 


శా. ఈ వంశంబున కెల్ల నీవ కుదు; రిం దెవ్వారి చందంబు లె 
ఖై వర్తిల్లినం గీడు మేలు దుది నీయం దొందెడుం గాన స 
ద్ధావం బారసి లోనిపొత్తు వెలివృత్తంబున్‌ జనస్తుత్యముల్‌ 
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ! 260 


ప్రతిపదార్థం: కౌరవ్యవంశ+అ(గ్రణీ!= కురువంశంవారిలో శ్రేష్టుడా!; ఈ వంశంబునకున్‌+ఎల్లన్‌= ఈ కురుకులాని కంతటికీ; 
నీవు+అ= నీవే; కుదురు= ఆశ్రయం; ఇందున్‌= ఈ కురువంశస్థులలో; ఎవ్వారి చందంబులు= ఎవ్వరి నడవడులు; ఎట్టు+ఐ 
వర్తిల్లినన్‌= ఏ విధంగా ఉండునో వాటిననుసరించి, కీడు= హాని, మేలు= వృద్ది; తుదిన్‌= కడపటికి; నీఅందున్‌+ఒందెడున్‌= 
నీకే చెందగలవు; కానన్‌= కనుక; సద్భావంబు+ఆరసి= మంచి తలంపునకు వచ్చి; లోనిపొత్తు= అంతరంగంలో ఒద్దిక; 
వెలివృత్తంబున్‌= బహిరంగ (ప్రవర్తన; జనస్తుత్యముల్‌= ప్రజలచేత మెచ్చదగినవిగా; కావింపన్‌= చేయటానికి; నీకున్‌+అ= నీకే; 
ఏ విధమునన్‌= ఏ విధంగానైనా; తగున్‌= యోగ్యం. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నీవు కురువంశస్టులలో అగ్రేసరుడివి. ఈ వంశాని కంతటికీ నీవే ఆధారం. 
నీ కుటుంబంలో ఎవ్వరెవ్వరి నడవడికలు ఎట్టెట్టుగా ఉంటాయో వాటినిబట్టి కలిగే మేలు కీళ్ళు నీకే చెందుతాయి. 
కాబట్టి నీవు ఇరు కుటుంబాల వారి శ్రేయస్సు నూహించి అంతరంగ స్నేహం, బహిరంగ (ప్రవర్తన జనులు 
మెచ్చేటట్టుగా ఏవిధంగానైనా వారిని చక్కదిద్దవలసి ఉంటుంది. 


నిశేషం: కౌరవ్య వంశా(గ్రణీ! అనే పిలుపు సాభిప్రాయం. ధృతరాష్ట్రుడు కౌరవవంశరాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ 
తగవు (న్యాయం) పాటించాలని శ్రీకృష్ణుడు నిర్దేశించాడు. 1. ఇప్పుడు ఈ వంశానికంతా నీవే ఆధారం. అతడు న్యాయంగా 
వ్యవహరిస్తే వంశం నిలుస్తుంది. లేదా వంశం అతడితోనే అంతమౌతుంది. అంతటి కీలకమైనది ఆయన వర్తనం. 

2. వంశంలో ఇతరులు అతడిని కాదని ఏమి చేసినా, దానివలన కలిగే కీడుగాని, మేలుగాని ధృతరాష్టుడే అనుభవించవలసి 
వస్తుంది. 

3. కాబట్టి కుటుంబ (శ్రేయస్సును భావించి, మనసూ మాటా ఒకటిగా తలంచి, జనులు మెచ్చేటట్టు వ్యవహరించాలి. 

4. ఏ విధంగా చూచినా ఈ బాధ్యత మరెవ్వరిదీ కాదు. ధృతర్నాష్ట్ట్రుడిదే. కాదని తప్పించుకొనటం న్యాయం కాదు- అని 
శ్రీకృష్ణుడు స్పష్టపరిచాడు. తరతరాల వంశ సంప్రదాయ గౌరవం ఒక్క ధృతరాష్ట్రుడి వర్తనం మీదనే ఆధారపడి ఉన్నదనీ, 
వంశ చరిత్రలో ధృతరాష్ట్రుడు కీలకమైన పాత్ర నిర్వహించవలసి వచ్చిందనీ, న్యాయంగా వ్యవహరించి కారవ్యవం శాగ్రణి 
కావాలనీ శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. (సంపా.) 


చ. వినుము! సుయోధనాదులగు వీరు సధర్ములు గాక కార్యము 
ల్లొనక మహార్దసిద్ది యెడలుం దమ కిట్లన కన్వయంబు వ 
ర్తనమిది గాదు నాక బెడిదంపుందనంబున బంధుకోటికి 
న్మనసులు నొవ్వంగా నవగుణంబులకుం బుయిలోడ రేమియున్‌. 261 


ప్రతిపదార్థం: వినుము= మహారాజా, నామాటలాలకించవలసింది; సుయోధన+ఆదులు+అగు+వీరు= దుర్యోధనుడు మొదలుగా 
గల్గిన నీ కుమారులు; సధర్ములు కాక= ధర్మము ననుసరించే వారుకాక; కార్యముల్‌+కొనక= చేయదగిన మంచి పనులు 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయక; ఇట్టు= ఈ రీతిగా మెలగితే; తమకున్‌= తమకు; మహా+అర్హసిద్ది= గొప్ప ప్రయోజనాలు చేకూరుట; ఎడలున్‌+అనక= 
తొలగిపోవునని తలంచక; అన్వయంబు వర్తనము= వంశపు నడవడి; ఇది కాదు= ఇటువంటిది కాదు; నాక= అనక; బెడిదంపు. 
దనంబునన్‌= దారుణ స్వభావంతో; బంధుకోటికిన్‌= బంధువర్గానికి; మనసులు నొవ్వ(గాన్‌:= హృదయాలు వ్యథ చెందేటట్లు; 
అవగుణంబులకున్‌= దుర్గుణాలకు; ఏమియున్‌= ఇంచుకయు; పుయిలోడరు= వెనుదీయరు. 


తాత్సర్యం: రాజా! వినుము. దుర్యోధనాదులైన వీరు ధర్మపరులుగాక, సత్కార్యాలాచరించక, ఇట్టా ఉంటే మహార్ధసిద్దికి 
దూరమవుతామని తలంచక, వంశపునడవడి ఇట్టిది కాదనక, దారుణ బుద్దితో బంధువుల మనస్సులు బాధచెందేటట్లుగా 
దుష్ట్రచేష్టలు చేయటానికి ఏమాత్రం వెనుదీయకున్నారు. 


విశేషం: భరతవంశం సద్గుణాలకు నిలయం. మరి ధృతరాష్ట్రుడి కొడుకులు అవగుణాలకు ఆ(శ్రయాలు. కాబట్టి దుళ్ళేష్టలు 
చేయటానికి వెనుకాడరు. వంశపురుషులకు కౌరవులకూ ఉన్న భేదాన్ని శ్రీకృష్ణుడు చక్కగా విశ్లేషించాడు. వారు సధర్ములు- 
వీరు అధర్ములు. వారు న్యాయవర్తనులు - వీరు మంచి పనులు చేపట్టరు. వారు సత్యనిష్టులు - వీరు మహార్ణసిద్దిని 
లెక్కచేయని అసత్యనిష్టులు. వారు వంశజులందరూ కలసి మెలసి ఉండాలనేవారు. వీరు అన్వయ వర్తనాన్ని గౌరవించనివారు; 
వారు వంశౌన్నత్యానికి కృషి చేశారు. వీరు బంధుకోటి మనసులను బాధపెట్టి వంశగౌరవాన్ని మట్టి కలిపారు. వారు 
కరుణామూర్తులు - వీరు పాపకర్మలకు వెనుకాడని కఠినాత్ములు. ఈ విధంగా కౌరవులు భరత వంశ సం(ప్రదాయాన్ని 
చట్టుబండలు చేశారని స్పష్టంగా చెప్పాడు. వీరివలననే వంశ క్షయం కలుగుతుందని ధ్వనింపచేశాడు. (సంపా) 


ఉ. కౌరవ పాండవుల్‌ తెజంగు గైకొని శాంతత( బొందియున్మి మే 
లారయ నాకు నీకు6 గులమంతకు నీ నృపకోటి కుర్వికిం 
బోరితమైన నింతకును బుట్టు మహాపద గావునన్‌ ధరి 
త్రీ రమణాగ్రగణ్య! గణుతించి యవశ్యము. బొం దొనర్వవే! 262 


ప్రతిపదార్థం: ధరిత్రీ రమణ+అ(గ్రగణ్య!= రాజులలో ఉత్తముడా!; కౌరవపాండవుల్‌= కౌరవులూ, పాండవులూ; తెజంగు+ 
కైకొని= సంధి నిర్ణయానికి వచ్చి; శాంతతన్‌+పొంది= 'ప్రసన్నత్వం వహించి; ఉన్కి= ఉండటం; ఆరయన్‌= పరికించగా; 
నాకున్‌= నాకును; నీకున్‌= నీకును; కులము+అంతకున్‌= కురువంశాని కంతటికీ; ఈ నృపకోటికిన్‌= ఈ రాజ సమూహానికి; 
ఉర్వికిన్‌= ఈ జగత్తునకూ; మేలు= (శ్రేయం; పోరితము+ఐనన్‌= యుద్దం జరిగితే; ఇంతకును= ఈ సమస్తమునకునూ; 
మహా+ఆపద+పుట్టున్‌= గొప్ప విపత్తు సంభవిస్తుంది; కావునన్‌= అట్టగుటచేత; గణుతించి= నా మాటలు లెక్కించి; అవశ్యమున్‌= 
తప్పక; పొందు+ఒనర్పవే= సంధి కావించవలసింది. 


తాత్పర్యం: కౌరవులు పాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతం వహించి, జీవించటం మంచిది. ఇట్టు 
వారు ప్రసన్నచిత్తులై ఉండటం నాకూ, నీకూ, కురువంశానికీ, ఈ రాజ సమూహానికీ, ఈ భూ మండలానికి 
(శ్రేయం. అట్లాకాక యుద్దమే సంభవిస్తే మనందరికీ మహా విపత్తు కలుగుతుంది. కనుక రాజోత్తమా! నా మాటలపై 
విశ్వాసముంచి తప్పక సంధి జరిపించవలసింది. 


విశేషం: 1. శ్రీకృష్ణుడు తనవారని భావించేవారికి తెలిపే పరమహితం ఈ పద్యతాత్సర్యం. 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 447 


2. కౌరవ పాండవు లేదో ఒక పద్ధతితో శాంతి కుదుర్చుకొంటే మేలయ్యేది శ్రీకృష్ణుడికి, ధృతరాష్ట్రుడికి, వంశంలో ఉన్నవారి 
కందరికీ, ఆ సభలో ఉన్న రాజులందరికీ, చివరకు సమస్త భూమికీ అని పేర్కొనటం సఖ్యత వలన ఎంతటి సౌఖ్యమేర్చడుతుందో 
భావనా రమణీయంగా ప్రసన్నమౌతున్నది. 


3. యుద్దమైతే అందరికీ మహాపద కలుగుతుంది - దాన్ని లెక్కలోనికి తీసికొనుమన్నాడు. పాండవ యాదవ కుటుంబ 
సభ్యులు కొందరైనా పోవటం శ్రీకృష్ణుడి కేర్పడే ఆపద. కొడుకులందరూ మరణించి తర్పణాలు ఇవ్వటానికి కూడా ఎవ్వరూ 
మిగలని మహాపద ధృతర్వాష్రుడిది. కౌరవులందరూ నశించటం వంశజుల కేర్సడే మహాపద. యుద్దంలో సహాయపడే రాజులు 
ప్రాణాలు కోల్పోతారు. దానివలన భూమి వీరులను కోల్పోతుంది. రక్తంతో తడుస్తుంది. జననాశం ఏర్పడుతుంది. వితంతువుల 
విషాదం పెల్లుబుకుతుంది. ఇవన్నీ లోకాని కేర్పడే ఆపదలు. వీటిని పరిగణించి తప్పక సంధి చేయుమని హితవు చెప్పి 
హెచ్చరించాడు శ్రీకృష్ణుడు. (సంపా.) 


తే. నీకు వలసిన దీర్పంగ నేరవచ్చు । నధిప! తెజింగు నీ వశమున యదియ కాన 
నీకు వీరలం దేర్చుట నెజియ కాదె । సిద్ద మెవ్వారి. దెలివొంద( జేయనేర్తు. 263 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! తెజంగు= సంధి; నీ వశమున+అదియ+కానన్‌= నీ అధీనంలో ఉన్నట్టిదే 
కావటం చేత; నీకున్‌+వలసినన్‌= నీకు అవసరమని తోస్తే; తీర్చంగన్‌+నేరన్‌+వచ్చున్‌= కార్యం సరిదిద్దవచ్చు; నీకున్‌= నీకు; 
వీరలన్‌+తేర్చుట= కురుపాండవుల కలతలు మాన్సి ప్రసన్నులను చేయటం; నెజియకాదె?= న్యాయంగదా!; సిద్దము= ఇది 
నీ వశము లోనిది; ఏ+వారిన్‌= ఎవ్వరినైనను; తెలివి+ఒందన్‌= వివేకం పొందేటట్టు; చేయన్‌+నేర్తు(వు)= చేయటానికి నీవు 
సమర్భుడివి. 


తాత్పర్యం: రాజా! సంధికార్యం నీ చేతిలో ఉన్నది. అవసరమైతే పని చక్కబెట్టగలవు. కురుపాండవులను ప్రసన్నులను 
చేయుట న్యాయం. ఎవ్వరికైనా వివేకం కల్గించటానికి నీవు సమర్భుడవు. ఇది నిజం. 


నిశేషం: 1. సంధి అవశ్యం జరగవలసిన కార్యం. అది ధృతర్నాష్షుడి పై ఆధారపడి ఉన్నది. ఆ సంధి జరిపే పద్దతి కూడ 
ధృతరాష్ట్రుడి అధీనంలోనే ఉన్నది. కాబట్టి కౌరవ పాండవులను సంధి కంగీకరించేటట్టు ప్రసన్న మనస్సులను చేయటం 
కర్తవ్యం. అది చేయగలవాడు ధృతర్మాష్టు డొక్కడే - ఇది శ్రీకృష్ణుడి మాటల ఫలితాంశం. ప్రతిపాద్యాంశ తాత్పర్యాన్ని స్పష్టంగా 
చెప్పటం ఉపన్యాస ఉపసంహారాంశం జొతుంది. 

2. ఇంతవరకు వంశగౌరవానికి తగ్గట్టుగా ధృతరాష్టుడూ, అతడి కొడుకులూ నడచుకొనవలసిన అంశాన్నీ, సంధి అవసరాన్నీ 
విడమరచి చెప్పాడు. సంధి చేయటం న్యాయమన్నాడు. ధృతర్నాష్టుడే ఆ నిర్ణయం తీసికొనటం పరమహితమన్నాడు శ్రీకృష్ణుడు. 
257వ పద్యంలో ఆరంభించిన విశ్లేషణను ఇక్కడివరకు హేతుబద్దంగా కొనసాగించటం తిక్కన సంభాషణ శిల్పం. (సంపా) 


ఉ. అందు వృకోదరార్డునుల నాహవ రంగమునందు మీటువా 
రెందటొ యెన్నుమా యిచట; నీ గురుఖీష్ములం గ్రేణిసేయువా 
రెందటొ; వారు వీరు నని నీల్గుటకంటె భవద్దలంబులై 
యందటు(గూడు టొప్పదె జనాధిప! శాంతి యొనర్వు మెమ్మెయిన్‌. 264 


ప్రతిపదార్థం: అందున్‌= అక్కడఉన్న; వృకోదర+అర్జునులన్‌= భీమార్జునులను; ఆహవరంగమునందున్‌= యుద్ధరంగంలో; 
మీజువారు= మించగలవారు; ఎందణొ+ఎన్నుమా= ఇక్కడ ఎందరున్నారో నీవే లెక్కించు; ఇచటన్‌= ఇక్కడఉన్న; ఈ 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురుభీష్ములన్‌= ఈ ద్రోణుడిని; భీష్ముడిని; (క్రేణి+చేయువారు= పరిహసించగలవారు; ఎందటొ?= అక్కడెందరున్నారు?; 
వారున్‌, వీరున్‌= అక్కడివారూ, ఇక్కడివారూ; అనిన్‌= యుద్దంలో; ఈల్లుట కంటెన్‌= చావటంకంటె; భవత్‌+బలంబులు+ఐ= 
నీ బలగాలై; అందణున్‌= వీరందరూ; కూడుట+ఒప్పదె?= కలసిమెలసి వర్తించటం తగదా?; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; 
శాంతి+ఒనర్పుము= సంధిచేయుము. 


తాత్సర్యం: అక్కడున్న భీమార్జ్చునులను యుద్దరంగంలో మించేవారు ఇక్క డెంద రున్నారో చెపుము? ఇక్కడున్న 
ద్రోణభీష్ముల పరాక్రమాన్ని లక్ష్యపెట్టక పరిహసించ గలవారు అక్కడ కూడా లేరు. ఇట్లా ఉభయ పక్షాలలోని 
వీరులు యుద్దంలో చావటం కన్న నీ బలగాలై కలసి మెలసి వర్తించటం మంచిది. మహారాజా! ఏవిధంగానైనా వీరిని 
శాంతింపజేయుము. 


విశేషం: 1. భరతవంశ సంప్రదాయం నిలపగలిగిన కీలకస్థానంలో ధృతర్మాష్ట్రుడున్నాడని చెప్పి కౌరవ పాండవులు కలసి ఉంటే 
కలిగే లాభాలను వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. వాటిలో మొదట సంఘటిత బలశక్తిని ప్రస్తావిస్తున్నా డీ పద్యంలో. పాండవ 
పక్షంలో భీమార్జునులూ, కౌరవ పక్షంలో గురు భీష్ములూ కలిసి ఉంటే ధృతరాష్ట్రుడి రాజ్యం శత్రుదుర్భేద్యంగా ఉంటుందని 
చెప్పాడు. రాజ్యానికీ, రాజుకూ మొదట కావలసింది రక్ష. ఆ అంశాన్ని ఇందులో ఒత్తి చెప్పాడు. 


2. మూలంలో ఇరుపక్షాలలో ఉన్న పెక్కు వీరుల పేర్లు చెప్పబడ్డాయి. కాని, పై నలుగురూ సంగ్రామంలో ఓడడం దుర్లభం. 
మిగిలినవారి కా (ప్రతిపత్తి లేదు. అందువలన తిక్కన ఈ మార్పు చేశాడు. దుర్యోధనుడు ఇటువంటి మహావీరులలో ఒకడని 
శ్రీకృష్ణుడు చెప్పకుండా ఉండటం గమనింపదగిన అంశం. ఆ సత్యాన్ని గుర్తించుమని ధృతరాషుడికి వ్యంగ్యంగా హితవు 
పలికాడు శ్రీకృష్ణుడు. 
( 9, ల బ్య 

3. ఎ విధంగానైనా శాంతిని స్థాపించుము- అన్నది పద్యంలోని వాద తాత్పర్యం. తిక్కన ఒక్కొక్క పద్యాన్ని ఒక వాదాంశానికి 
ప్రతినిధిగా నిలపటం వాదన కళ. కార్యకారణ సంబద్దమైన తాత్పర్య ప్రతిపాదనం అందులోని వాక్యకళ. వస్తువు కనుగుణమైన 
పద్య రచనా శైలిని సంఘటించటం కావ్యకళ. బంధ శైథిల్యం, అర్హవైమల్యం గల (ప్రసాదగుణం ఈ రచనలోని జీవకళ. 
(సంపా.) 


తే. జగతింగల జనపతులు నీ చరణపీఠ | మర్చి. గొలువ సముద్ర వేలావృతోర్వి 

యెల్ల నేలుట యొప్పదే? । తల్లి ప్రజల | యెడ విరోధంబు వాటించు టెంత మేలు? 265 
ప్రతిపదార్థం: జగతిన్‌+కల= లోకంలో ఉన్న; జనపతులు= రాజులు; నీ చరణ పీఠము= నీ పాద పీఠం; అర్థిన్‌= ప్రీతితో; 
కొలువన్‌= సేవిస్తుండగా; సముద్ర వేలా+ఆవృత= సాగరం యొక్క చెలియలికట్టచేత చుట్టబడిన; ఉర్వి+ఎల్లన్‌= పుడమి 


నంతయు; ఏలుట= నీవు పాలించటం; ఒప్పదే?= తగదా?; తల్లి= జనని; ప్రజల+ఎడన్‌= తన బిడ్డల విషయంలో; విరోధంబు 
పాటించుట= వైరం వహించటం; ఎంత మేలు?= ఏపాటి శ్రేయం? 


తాత్సర్యం: లోకంలోని రాజులందరూ నీ పాదపీఠాన్ని ప్రీతితో సేవిస్తుండగా సముద్రపు చెలియలికట్టచేత చుట్టబడిన 
పుడమినంతటినీ నీవే ఏకచ్చ(త్రంగా పరిపాలించటం తగును. తల్లి తన బిడ్డలపట్ల శత్రుత్వం వహించటం ఎంత 
సమంజసమో నీవే యోచించుము. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం, నిదర్శన. 1.ఇందులో సర్వసామ్రాజ్యాధిపత్యం ధృతార్యాష్టుడిదే అని హెచ్చరించటం 
ముఖ్యాంశం. కాని, ధృతర్మాష్ట్రడు ఆ అధికారం తన కుమారుడిదిగా (ప్రజలు భావించేటట్టు వ్యవహరిస్తాడు. దానిని 
మానుకొమ్మని శ్రీకృష్ణుడి హితవు. పాండవులను కూడ ఉత్తరాధికారులుగా గుర్తించుమని హెచ్చరిక. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 449 


2. ఆ అంశాన్ని (విశేషాన్ని) లోకన్యాయంతో (సామాన్యంతో) సమర్థించాడు ఈ పద్యంలో. తల్లికి బిడ్డలుంటారు. వారినందరినీ 
సమభావంతో (ప్రేమతో చూడటమే వాత్సల్యం. అట్ట్లాకాక పక్షపాత వైఖరి ప్రకటించటం అన్యాయం- అని చెప్పి పాండవుల 
పట్ట విరోధం (ప్రదర్శించటం అన్యాయమని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. “ప్రజలు అనే శబ్దం సార్థకం. పిల్లలనీ, (ప్రజలనీ 
రెండర్భాలు. ధృతర్మాష్టుడు రాజకుమారులకూ (ప్రజలకూ తల్లివంటివాడనీ ధ్వని. ఏలుట - అనే క్రియ సాభిప్రాయం. 
కొడుకులను అదుపులో ఉంచటం, ప్రజలను పాలించటం అనే అర్జ్రాలేర్పడతాయి. 'విరోధంబు పాటించు టెంత మేలు?” అని 
ప్రశ్నార్థక వాక్యాన్ని చివర ఉంచటం సాభిప్రాయం. ఒక హితాన్ని చెప్పి దాని బాగోగులను గురించి ఎదుటివారి చేతనే 
ఆలోచింపచేయటానికి తోడ్పడే శక్తిమంతమైన పద్దతి (ప్రశ్నార్థక వాక్య ప్రయోగం. సంభాషణ శిల్పి తిక్కన తెలిసివాడిన 
సంభాషణ శిల్పమిది. 


3. రచనలో అర్థవ్యక్తి అనేగుణం సార్ధకంగా పోషించబడింది. (సంపా.) 


క. నరనాథ! నీవుపేక్షా | పరుండ వయిన( గౌరవులక పాండవులక కా 
దరయంగ భూ ప్రజకెల్లను । దురితం బొనరించి నట్ల తుది గీడు సుమీ! 266 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజా!; నీవు; ఉపేక్షాపరుండవు+అయినన్‌= ఈ విషయంలో అశ్రద్ద వహిస్తే; కౌరవులకున్‌+అ 
పాండవులకున్‌+అ+కాదు= కురుపాండవులకే కాదు; అరయంగన్‌= ఆలోచిస్తే; భూప్రజకున్‌+ఎల్లను= పుడమి యందలి 
జనుల కందరికినీ; దురితంబు+ఒనరించిన+అట్టు+అ= పాపం చేసినట్లే జొతుంది; తుదిన్‌= చివరకు; కీడు+చుమీ!= నీకే 


అపకారం సుమా! 


తాత్సర్యం: రాజా! నీవు కురుపాండవుల విషయంలో శ్రద్ద వహించకుంటే ఈ ఉభయ వర్గాలకే కాదు, పుడమిలోని 
జనులందరికీ పాపం చేసినట్లే బౌతుంది. చివరకు నీకే హాని కలుగుతుంది. 


విశేషం: ధృతరాష్ట్రుడు తల్లివలె తన ధర్మాన్ని నిర్వహించకుండా ఉపేక్ష వహిస్తే కలిగే నష్టాన్ని ఈ పద్యంలో పేర్కొన్నాడు 
శ్రీకృష్ణుడు. ఉపేక్ష వలన మొదట కౌరవులకే హాని జరుగుతుంది. పాండవులకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అపద 
కలుగుతుంది. 'దురిత' శబ్దం నానార్థ వ్యంజకం. చివరికి ధృతర్యాష్ట్రుడికే కీడు మూడుతుంది. ఉపేక్ష వలన కులనాశనం, 
ప్రజాక్షయం, చివరకు ఆత్మహాని చేసికొన్న వాడవుతాడని ధృతరా ప్టుడిని శ్రీకృష్ణుడు హెచ్చరించి, పరమ హితాన్ని బోధించాడు. 
లోకంలో ఆత్మనాశన కారకమైన చర్యను చేపట్టటానికి ఎవరైనా జంకుతారు. ధృతరాష్ట్రుడు ఆ విషయంలో కూడా గ్రుడ్డిరాజే. 
(సంపా.) 


క కౌరవ పాండవులం దె । వ్వారలకుం జావు నొవ్వు వచ్చిన మే లు 
ర్వీరమణ! చిత్తమున నె । ట్లారయుమా నీకు దుఃఖమగు నెట్లయినన్‌. 267 


ప్రతిపదార్థం: ఉర్వీరమణ!= భూనాథా!; కౌరవ పాండవులందున్‌= కౌరవులలో పాండవులలో; ఏ+వారలకున్‌= ఎవరికైనా; 
చావు= మరణం; నొవ్వు= బాధ; వచ్చినన్‌= కలిగినా; చిత్తమునన్‌= మనస్సులో; ఎట్టు మేలు= ఏ విధంగా మేలవుతుందో; 
ఆరయుమా= పరిశీలించుము; ఎట్టు+అయినన్‌= వారికి ఏలాగైనా; నీకున్‌= నీకు; దుఃఖము+అగున్‌= విషాదం కలుగుతుంది. 


తాత్సర్యం: రాజా! కురు పాండవులలో ఎవరికి మరణం సంఫప్రాప్తించినా, బాధలు కలిగినా నీకు ఎట్టా మేలవుతుందో 
మనస్సులో ఆలోచించుము. వారికి చావు నోవులు వస్తే నీకే ఏ విధంగానైనా దుఃఖం కలుగుతుంది. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. అలం: యథాసంఖ్యం. గుణం: అర్థవ్యక్తి, 


2. ఉపేక్ష వలన యుద్దం వస్తుంది. కౌరవ పాండవులకు రణంలో చావు కలుగవచ్చును, లేదా బాధ కలుగవచ్చును. ఈ 
వాక్యంలో యథాసంఖ్యాలంకారం వాక్యశిల్పంలో భాగం. అంటే కౌరవులకు చావు, పాండవులకు బాధ కలుగుతాయని ధ్వని. 


3. ఇది ఫలితాంశమని గట్టిగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అదే నిజమైతే ధృతరాష్ట్రుడి స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆలోచించు 
కొనుమంటున్నాడు శ్రీకృష్ణుడు. (ప్రస్తుతం ధృతర్మాష్టుడు ఉర్వీరమణుడు (రాజు). కౌరవులు చనిపోతే అతడి రాచరికం 
చిక్కులలో పడుతుంది. ఉపేక్ష వలన ధృతరాష్ట్రుడి రాచరికం మరుక్షణమే అపాయస్థితిలో పడుతుంది. నైతికంగా అతడు 
భూరమణుడుగా ఉండలేడు. పదవీభ్రష్టుడు కావటం ఒక విధమైన దుఃఖం. ఒకవేళ పాండవులు ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని 
గౌరవించినా వారు ఎత్తిపొడుపు మాటలలో వేధించక మానరు. అప్పుడూ అతడికి దుఃఖమే మిగులుతుంది. యుద్దంలో 
పాండవపక్షంలో కూడా కొందరు చనిపోవచ్చును. వారు అందుకు మనసు నొచ్చుకొనవచ్చును. ఆ విపత్తుకు కారణం 
ధృతరాష్ట్రుడి ఉపేక్షయే అని భావించి (గ్రుడ్డిరాజును వేధించవచ్చును. అదీ అతడికి దుఃఖహేతువే. అందువలననే శ్రీకృష్ణుడు 
“ధృతరాష్ట్ర! నీ మనసులో ఎన్నిరకాలుగా ఆలోచించినా ఉపేక్ష వలన చివరకు నీకు మిగిలేది దుఃఖమే సుమా! అని విషయాన్ని 
విశ్లేషించి చెప్పాడు. (సంపా.) 
ఉ. వీరును వారు బండితులు, విక్రమవంతులు, బాహుగర్వదు 

ర్వారులు; పూని రిత్త బవరంబున నాటిడి( జావంబోవ నె 

ట్లూరక యుండవచ్చు? గడు నొప్పెడు మేనులు వాండి కైదువుల్‌ 

గూరంగ నాటినం బుడమిం గూలుట కక్కట! యోర్వవచ్లునే? 268 
ప్రతిపదార్థం: వీరును= ఈ కౌరవులున్నూ; వారున్‌= ఆ పాండవులున్నూ; పండితులు= చదువు సాములు నేర్చినవారు; 
విక్రమవంతులు= పరాక్రమం కలవారు; బాహుగర్వ దుర్వారులు= భుజబలంచేత అడ్డగించరానివారు; పూని= ఉద్యమించి; 
రిత్తబవరంబునన్‌= తమలో తమకు ఏర్పడిన వ్యర్థమైన కలహంవల్ల; ఆజడీన్‌= వ్యర్థంగా; చావన్‌+పోవన్‌= మరణించటానికి 
సిద్దపడగా; ఎట్టు+ ఊరక+ఉండన్‌+వచ్చున్‌?= నివారించక మౌనంగా ఎట్టుండదగును?; వా(డి కైదువుల్‌= పదునైన ఆయుధాలు- 
బాణాలు; కూరంగన్‌ నాటినన్‌= దూసుకొనిపోయేటట్టు (గ్రుచ్చుకొనగా; కడున్‌= మిక్కిలి; ఒప్పెడు మేనులు= సుకుమారమైన 
శరీరాలు; పుడమిన్‌+కూలుటకున్‌= నేలపై (త్రెళ్ళుటకు; అక్కట!= అయ్యో!; ఓర్వన్‌+వచ్చునే?= సహింపశక్యమగునా? (శక్యం 
కాదని భావం.) 


తాత్సర్యం: కౌరవులూ పాండవులూ మంచి చదువరులు, పరా(క్రమవంతులు. భుజదర్శ్సం గలవారు గనుక ఎవ్వరూ 
వీరి నడ్డగించలేరు. ఇట్టాంటివారు తమలో తమ కేర్పడిన కొరమాలిన యుద్దంలో ఊరక మరణించటానికి 
సిద్దపడుతుండగా అడ్డపడక చూస్తూ ఊరకుండటం యుక్తం కాదు. ఇంత కోమలమైన శరీరాలు వాడి బాణాలు 
ఆవలికి దూసుకొని వెళ్ళేటట్లు [గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటానికి శక్యం కాదు. 


విశేషం: 1. యుద్దంలో నిరర్ధకంగా వీరులు చనిపోయే పరిస్టితి వస్తే ఉపేక్షతో ఊరుకొనటం ఏమి న్యాయం? అని 
ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణుడు. తాను ఉపేక్ష విడనాడి శాంతి కొరకు యత్నించటానికి కారణ మదే అని సూచిస్తున్నాడు. తన 
(ప్రబోధంతో ధృతరాష్టుడిని కూడా తనవలె స్పందించుమని హితవు చెప్పుతున్నాడు. 


2. చనిపోయేవారు వ్యర్ణులు కారు. చదువుకొన్నవారు, పరా(క్రమవంతులు. పైపెచ్చు తమ భుజబలాలమీద ఉన్న నమ్మకంతో 
యుద్దానికి వెనుకాడనివారు, వారిని నిష్కారణంగా కొల్పోతే దేశంలో జ్ఞానేచ్చాక్రియా వృత్తులలో సుశిక్షితులైన వీరులు 
తరుగౌతారు. దేశం అన్ని విధాలా దివాలా తీస్తుంది అని హెచ్చరించాడు. 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 451 
3. దేశానికి మానవ సంపదగా పేరొందే వీరులు యుద్దంలో ఆయుధాల బారిపడి చనిపోతే ఆ దృశ్యం చూడటానికీ, 
భావించటానికీ దుర్భరం. నిష్కారణ హింసను సహించవచ్చునా? అని (ప్రశ్నించి ధృతరా ప్టుడిని ఆలోచించుమని హెచ్చరించాడు 
శ్రీకృష్ణుడు. 
4. తిని కూర్చుండి సంపదను నిష్కారణంగా నాశనం చేసికొనే వాడు జాతికి ద్రోహి. ధృతరాష్ట్రుడు ఉపేక్ష వహిస్తే అటువంటి 
నిందపడతాడు. అర్థవ్యక్తి గుణ ప్రధాన రచనలో తిక్కన వస్తుస్వభావాన్ని స్ఫుటంగా వ్యక్తీకరించా డీపద్యంలో. (సంపా.) 


ఆ. ఇట్లు గాక యుండ నీ రెండు దెజంగుల । వారి గాచికొనుము వసుమతీశ ! 
నీదు ప్రాభవంబు నీతియు శాంతియు । నఖిల జనులు. బొగడునట్లుగాంగ.' 269 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూవల్లభా! ధృతర్నాష్ట్రా! నీదు ప్రాభవంబు= నీ యొక్క దొరతనం; నీతియున్‌= రాజనీతీ; 
శాంతియున్‌= కామ(క్రోధాది రాహిత్యమూ; అఖిల జనులు= సమస్త ప్రజలు; పొగడునట్టు కాంగన్‌= ప్రశంసించునట్టి తీరులో; 
ఇట్టు+కాక+ఉండన్‌= ఇట్టా చావు నొవ్వుల పాలుగాకుండా; ఈ రెండు తెజంగులవారిన్‌= ఈ ఉభయ పక్షాల వారిని; 
కాచికొనుము= రక్షించుకొమ్ము. 


తాత్సర్యం: రాజా! నీ విభుత్వమునూ, రాజనీతినీ, శాంతినీ సమస్త ప్రజలు మెచ్చుకొనేటట్టు కురుపాండవులు 
సంగ్రామంలో నశించకుండా సంరక్షించుకొనుము”. 


నిశేషం: యుద్దం రాకుండా చేసి, రెండు వైపులవారినీ చావు నొవ్వుల నుండి రక్షించుకొంటే ధృతరాష్ట్రుడికి నాలుగు 
ప్రయోజనాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. 1. ప్రభుత్వం నిలుస్తుంది. 2. లోకనీతి, రాజనీతి, ధర్మనీతి ఫలించి 
ప్రభునీతి (ప్రకాశిస్తుంది. 3. శాంతి ఏర్పడి రక్తపాతం లేని స్నేహభావం చిగురిస్తుంది. 4. ప్రజలందరూ ధృతరాష్ట్రుడి వర్తనాన్ని 
నోరారా కీర్తిస్తారు. ఉపేక్షాభావంతో పక్షపాత వైఖరి అనుసరిస్తే రాజ్యం పోతుంది. అవినీతిపరుడనే అపకీర్తి వస్తుంది. 
(బ్రతుకంతా అశాంతితో గడపవలసి వస్తుంది. ప్రజలు చీకొట్టి నిందిస్తారు. తులనాత్మకంగా ఆలోచించి హితమైన పద్దతి 
నాశ్రయించుమని పేర్కొన్నాడు. 5. వంశగౌరవం కొరకు కౌరవ పాండవుల నడుమ సంధి కుదిరించటంలో ఉపేక్ష వహిస్తే 
కలిగే విషపరిణామాల గురించి ఇంతవరకు శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ అంశం తరువాత మరొక అంశాన్ని ఎత్తుకొంటున్న 
దానికి సూచనగా 'అని చెప్పి వెండియు”" అని తరువాతి వచనం వాడటం తిక్కన ఉపన్యాస శిల్పంలో భాగం. (సంపా) 


వ. అని చెప్పి వెండియు. 270 


తాత్పర్యం: అనిచెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ (ఇట్టా అన్నాడు 


శ్రీకృష్ణుడు పాండవులు సెప్పిన మాటలు ధృతరాష్షునితోం జెప్పుట (సం. 5-93-36) 


తే. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు వారి | నరసి ప్రోచితి శైశవ మాదిగాంగ 
నడుమ నిష్కారణమ దిగవిడువ( దగునె? | పారమొందంగ రక్షింపు గారవమున. 271 


ప్రతిపదార్థం: పాండవులు= ధర్మజాదులు; తండ్రి చచ్చిన ప్రజలు= తండ్రిలేని బిడ్డలు; వారిన్‌= వారలను; శైశవము+ 
ఆదిగాంగన్‌= చిన్నప్పటినుంచి; అరసి (ప్రోచితి(వి)= చక్కగ విచారించి కాపాడావు; నడుమన్‌= మధ్యలో; నిష్కారణము+అ= 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


హేతువులేకుండా; దిగన్‌+విడువన్‌+తగునె?= వదలి వేయవచ్చునా?; పారము+ఒందంగన్‌= ఆవలిగట్టు చేరువరకూ; గారవమునన్‌= 
ఆదరంతో; రక్షింపు(ము)= కాపాడుము. 


తాత్సర్యం: పాండవులు తండ్రిలేని పిల్లలు. వారిని పసితనంనుంచి చల్లగా కాపాడావు. ఇప్పుడు వారిని కారణం 
లేకుండా మధ్యలోనే విడిచిపెట్టటం న్యాయం కాదు. కడపటివరకు నీవు (ప్రేమతో వారిని కాపాడవలసిందే. 


నిశేషం: 1. 'పాండవులు తండ్రి లేనివారు? అనే మాట ఉద్యోగపర్వంలో బాగా వినబడుతుంది. ధర్మరాజే పాండురాజు పోతూ 
శ్రీకృష్ణుడిని చూపి వెళ్ళాడని పేర్కొన్నాడు. (ఉద్యో. 3.6) కొడుకులను ఆపదనుండి రక్షించటం, వారికి శుభాలు కలిగించటం 
తండ్రి బాధ్యత. వంశపారంపర్యంగా వచ్చిన బాధ్యత ధృతరాష్ట్రుడి మీద ఉన్నది. కన్నతండ్రి పోతే వంశంలో పెంపుడు 
తండ్రిగా వ్యవహరించే పెద్దవాడు ఆ బాధ్యతలు నిర్వహించాలి. ఇది ఉమ్మడి కుటుంబ ధర్మం. దానిని ధృతరాష్ట్రుడికి జ్ఞాపకం 
చేశాడు శ్రీకృష్ణుడు. కొందరు భావించినట్టు ఈ వాక్యం పాండవుల పట్ట సానుభూతి కలిగించటానికి అన్నది కాదు. 


2. ఆ బాధ్యతను ధృతరాష్ట్రుడు ఇదివరలో నిర్వహించాడు. పాండవులను పెంచి పెద్దవారిగా చేశాడు. అయితే ఆరంభించి 
మధ్యలో కార్యాన్ని దిగవిడవటం ఉత్తముల స్వభావం కాదు. అందువలన ఆ బాధ్యతను అతడి జీవితం ఉండేంత వరకూ 
కొనసాగించటం న్యాయమని శ్రీకృష్ణుడు ప్రబోధించాడు. (సంపా.) 


వ. పాండుకుమారులు నీకుం బరమభక్తిం బ్రణమిల్లి యందటు నొక్కమాటగా నీతో. జెప్పుమని నాకుం జెప్పిన 
విధంబు వినుము: తన పంపునం బండ్రెండు వత్సరంబులు వనంబున వసియించితిమి. పదుమూ(డగునే(డు 
జనపదంబున నజ్ఞాతవాసంబునుం జలిపితిమి; మా తండ్రి సమయంబు పరిపాలించి యే మర్ధరాజ్యం 
బెట్లునుం బడయుదు మని కృతనిశ్చయులమై పడితిమి; తల్లియు. దండ్రియు నెల్ల చుట్టంబులు 
నేడుగడయును మాకు( దాన; మావలన నేరమి గల్లినం గినిసి యిట్లుగా దట్లని చక్కం బెట్టునది; తనగల 
పది వేలేండ్లకుం దన్నకాని మటియెటుంగ మెట్టివారమైనను మమ్మును దుర్యోధనాదులనుం దలంపరు 
తనయందుందెఅంగు గలిగిన నెవ్వరు గొటిగాకున్నను గులంబుపాడి సెడక చెల్లునని' రని పలికి మటియు 
నిట్లనియె: 272 


ప్రతిపదార్థం: పాండు కుమారులు; నీకున్‌; పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; అందున్‌; ఒక్కమాటగా= 
ఏకవాక్యంగా; నీతోన్‌; చెప్పుము+అని; నాకున్‌; చెప్పిన విధంబు; వినుము; తన పంపునన్‌= తన ఆజ్ఞచేత; పం(డైండు 
వత్సరంబులు= పన్నెండేళ్ళు; వనంబునన్‌; వసియించితిమి; పదుమూ(డగు+ఏ(డు; జనపదంబునన్‌= జనులుండే తావున; 
అజ్ఞాతవాసంబునున్‌+చలిపితిమి= ఇతరులు మమ్మెరుగకుండేటట్టుగా నివాసం చేశాము; మా తండ్రి సమయంబు పరిపాలించి= 
మా తండ్రి ఏర్పరచిన ఒడంబడికను నెరవేర్చి; ఏము= మేము; అర్హరాజ్యంబు; ఎట్టును= ఏ విధంగానైనా; పడయుదుము= 
పొందగలం; అని, కృతనిశ్చయులము+ఐ= తీర్మానించుకొన్నవారమై; పడితిమి= కష్టాలు అనుభవించాం; తల్లియున్‌; తండ్రియున్‌; 
ఎల్లచుట్టంబులున్‌, ఏడుగడయును= సర్వవిధాల రక్షించేవాడు; మాకున్‌, తాన్‌+అ= అతడే; మా వలనన్‌; నేరమి+కల్లినన్‌= 
దోషముంటే; కినిసి= కోపించి; ఇట్టుకాదు; అట్టు+అని; చక్కన్‌+పెట్టునది= సరిదిద్దవలెను; తన కల పదివేల+ఏండ్లకున్‌= 
తాను జీవించిన పదివేల సంవత్సరాలకైనా; తన్నున్‌+అకాని= తన్నేతప్ప; మణీ+ఎణుంగము= ఇతరుల నాశయించం; 
ఎట్టివారము+ఐనను= మే మెటువంటివాళ్ళమైనా; మమ్మును; దుర్యోధన+ఆదులను; తలంపరు= లోకులు భావింపరు; 
తనయందున్‌+*తెజంగు+కల్లినన్‌= తనకు కార్యం సరిదిద్దవలెనన్న తలంపుఉంటే; ఎవ్వరు కొజ+కాకున్నను= ఎవరు పనికిమాలిన 
వారైనా; కులంబుపాడి= వంశధర్మం; చెడక; చెల్లును= సాగును; అనిరి; అని పలికి; మజియున్‌; ఇట్టు+అనియెన్‌. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 453 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! పాండునందనులు నీకు పరమభక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పుమని 
నాతో చెప్పి పంపిన మాటలు చెపుతాను, వినుము. “తండ్రీ! నీ ఇష్టప్రకారం పన్నెండు సంవత్సరాలు అరణ్యాలలో 
నివసించాము. పదమూడవ సంవత్సరం విరటుడి పట్టణంలో అజ్ఞాతవాసం కావించాము. ఈ విధంగా ఒడంబడికను 
నెరవేర్చి మేము రాజ్యంలో సగపాలు పొందగలమని దృఢనిశ్చయంతో ఉన్నాము. మాకు తల్లి, తండ్రి, చుట్టములు- 
వెయ్యేల సర్వవిధ రక్షకులు మీరే. మా వలన ఏమైనా అపరాధముంటే కోపించి ఇట్లా కాదు అట్లా నడచుకొనండని 
చెప్పి చక్కబెట్టండి. నీవు పదివేలేండ్లు జీవించినప్పటికినీ నిన్ను దప్ప మరెవ్వరినీ ఎరుగము. ఎట్టివాళ్ళమైననూ, 
మమ్మూ, దుర్యోధనాదులనూ లోకులు అనుకోరు. నీకు సదభిప్రాయముంటే మాలో ఎవరు కొరగాకపోయినా వంశ 
ధర్మం చెడక నిలుస్తుంది అని నీతో చెప్పుమన్నారు' అంటూ శ్రీకృష్ణుడు ఆయనతో ఇంకా ఇట్లా అన్నాడు: 


విశేషం: 1. తండ్రిలేని పాండవులు ధృతరాష్టుడే తమ తండ్రిగా భావించి, భక్తి ప్రపత్తులతో పలికిన మాటల పద్దతిని 
గమనించుమని శ్రీకృష్ణుడు వివరించటం ఇందులో (ప్రధానాంశం. “మాటల పద్దతి” రచనలోని విశేషాంశం. 


2. అరణ్యాజ్ఞాత వాసాలు నిర్వహించండని ఆజ్ఞ ఇచ్చింది ధృతర్నాష్ట్రుడే నట. ఇది ఎట్టా? దుర్యోధనుడి (ప్రవర్తనను 
అడ్డుకొనకుండా ఉపేక్షతో అతడి చర్యలకు రాజముద్ర గౌరవాన్ని కలిగించినవాడు ధృతరాష్ట్రుడు. ప్రవర్తన దుర్యోధనుడిదైనా 
బాధ్యత ధృతరాష్టుడిదే. అందువలన అతడికి నివేదించుకొనటం. 


3. ధృతరాష్ట్రుడు పాండవులకు అర్హరాజ్యం ఆధికారికంగా ఇచ్చి ఉన్నాడు. అనుద్యూతంలో రాజ్యాన్ని వారు కోల్పోలేదు. 
ధృతరాష్ట్రుడు (ద్రౌపదికి వరంగా ఇచ్చిన రాజ్యభాగం న్యాయంగా పాండవులదే జొతుందికదా! ఈ విధంగా రెండుసార్లు 
ధృతర్మాష్టుడే అర్హరాజ్యాన్ని పాండవులకు దత్తం చేసి ఉండగా, అరణ్యాజ్ఞాత వాసాల తరువాత వారి కా భాగం సహజంగా 
చెందుతుంది అని నిర్జారించి చెప్పి, ఆ భాగాన్ని ఒప్పచెప్పవలసింది ధృతరా(ష్టుడు. కాని, విచిత్రమేమంటే అతడు తన 
బాధ్యతను దుర్యోధనుడికి బదిలీ చేశాడు. అట్లని తన (ప్రభుత్వాన్ని వదలు కొన్నాడా? లేదు. ప్రభువు తానై ఉండి ప్రభుత్వం 
కొడుకు దనే ద్వంద్వ వైఖరిని పాండవులు గుర్తించటం లేదు. సమస్య అంతా అక్కడే ఉన్నది. శ్రీకృష్ణుడు కూడా ధృతరాష్టుడి 
ద్వంద్వ వైఖరిని వ్యంగ్యంగా నిరసిస్తున్నాడు. 

4. పాండవులు అన్నివిధాలుగా రక్షకుడు ధృతరాప్టుడని నమ్మి ఉన్నారు కాబట్టి అర్హరాజ్యం ఎట్లాగూ వస్తుందనే విశ్వాసంతో 
ఉన్నారు. 

5. ఒకవేళ పాండవులవలన ఏవైనా లోపాలుకాని, పొరపాట్టుకానీ ఉంటే వాటిని సరిజేసి కార్యం చక్కబెట్టవలసిన కర్తవ్యం కూడా 
ధృతరాష్టుడిదే అని (ధ్రువపరుస్తున్నారు. 

6. పాండవులు ధృతరాష్టుడికి బీవితాంతం కృతజ్ఞాలమై ఉంటామంటున్నారు. తమను దుర్యోధనాదులతో సమంగా 
చూడమంటున్నారు. 


7. వంశధర్మం పాటించే న్యాయాన్ని ధృతర్మాష్టుడు మన్నిస్తే ఎవరు పనికి వచ్చినా, పనికి రాకపోయినా పుత్రులందరూ 
బాగుపడతారు. కులం వర్షిల్లుతుంది. 


8. తండ్రి చచ్చిన పాండవులు ధృతరాష్ట్రుడిని తండ్రిగా భావించి పలకటంలో విశేషం గమనార్హం. పాండురాజే (బ్రతికి ఉంటే 
కురుపాండవ భేదం ఉండేది కాదు. కలసి ఉండే కుటుంబం కొరకు ఆయన తన సర్వస్వాన్ని ధారపోశాడు. ఆయన 
గతించటం వలన ధృతరా(ష్టుడిని తండ్రిగా గౌరవించవలసి వచ్చింది. అయితే పాండవులు (త్రికరణశుద్దిగా పితృభక్తిని 
పచరిస్తున్నారు. ఇక దాని కనుగుణంగా వ్యవహరించవలసిన న్యాయం ధృతరాష్ట్రుడి మీదే ఉన్నదని శ్రీకృష్ణుడు నిర్దేశిస్తున్నాడు. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 
9. సంజయుడు 'ధర్మసూతి మెత్తని పులి”, 'ఎల్లవారలు నధర్మము నీపయి బెట్టునంతకు న్వినడును, గానడుం; బిదప నీకును 
నాకు మరల్ప వచ్చునే?' (2.14) అన్న మాటలు ఇక్కడ స్మరణీయాలు. 
10. ధర్మజుడి ధర్మనీతి పద్మవ్యూహం వంటిది. మాటలు తేటలుగా ఉన్నా, అందులో నీతి సుడిగుండాలుగా మెలికలు 
తిరుగుతూ ఉంటుంది. సామోపాయంతో సానబెట్టిన చతురవచనా లివి. (సంపా.) 
ఉ. 'సారపు ధర్మమున్‌ విమల సత్యము. బాపముచేత బొంకుచేం 

బారము( బొందలేక చెడ( బాజినదైన యవస్ట దక్షు లె 

వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుంగాని ధర్మని 

స్తారక మయ్యు సత్యశుభ దాయక మయ్యును దైవ ముండెడున్‌.' 273 
ప్రతిపదార్థం: సారపుధర్మమున్‌= శశ్రేష్థ్రమైన ధర్మమును; విమల సత్యమున్‌= నిర్మలమైన సత్యమును; పాపముచేతన్‌= 
దురితం చేతనూ; బొంకుచేన్‌= అబద్దం చేతనూ; పారమున్‌+పొందన్‌+లేక= గట్టు చేరలేక; చెడన్‌ పాజినది+ఐన+అవస్థన్‌= 
చెడటానికి సిద్దంగా ఉన్న దుర్దశలో; దక్షులు= చక్కదిద్దటానికి సమర్థులు; ఏ+వారలు= ఎవరు; ఉపేక్ష+చేసిరి= అశ్రద్ద 
వహిస్తారో; అది= అట్టా ఒప్పరికించటం; వారలచేటు+అగున్‌= వారికే హాని కలిగిస్తుంది; కాని= కాని; ధర్మనిస్తారకము+ అయ్యున్‌= 
ధర్మమునుద్దరించేదిగానూ; సత్యశుభదాయకము+అయ్యును= సత్యానికి మేలు కల్గించేదిగాను; దైవము+ఉండెడున్‌= దైవం 
ఆధారంగా ఉంటుంది. 


తాత్సర్యం: “ఉత్తమమైన ధర్మం, నిర్మలమైన సత్యం పాపంచేతను, అబద్దం చేతనూ దరి చేరలేక చెడటానికి 
సంసిద్దంగా ఉన్న స్థితిలో వాటిని రక్షించే శక్తి ఉన్నా ఎవరు అడ్డుపడక అ(శ్రద్ద వహిస్తారో అది వారలకే హానికరమవుతుంది. 
ఆ స్థితిలో భగవంతుడు ధర్మమును ఉద్దరించటానికీ, సత్యమునకు శుభం కలిగించటానికీ ముందుకు వస్తాడు. 


విశేషం: అలం: యథాసంఖ్యం. 
1. పాండవులు సభాసదుల నుద్దేశించి చెప్పుమన్న సందేశ మిది. ఉద్యోగపర్వ తాత్సర్యానికీ, మహాభారత కథాతత్తానికీ ఈ 
పద్యం ఆత్మవంటిది. తెలుగువారు క్లిష్టపరిస్టితులలో భగవంతుడు ధర్మాన్నీ ధర్మాత్ములనూ రక్షిస్తాడనీ, అధర్మాన్నీ, 
అధర్మాత్ములనూ శిక్షిస్తాడనీ తమ విశ్వాసాన్ని ఈ పద్యం చదివి వ్యక్తం చేస్తూ ఉంటారు. అందువలన తెలుగు సాహిత్యంలో 
ఈ పద్యం ఒక ధర్మదీపం. 
2. మూల తాత్పర్యాన్ని తిక్కన చికిలిపెట్టి తెలుగులో నిర్మించాడు. మూలం- 

“యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్రానృతేన చ 

హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత సభాసదః ॥ 

విద్దో ధర్మో హ్యధర్మేణ సభాం యత్ర ప్రపద్యతే 

న చాస్య శల్యం కృన్తన్తి నిద్దా స్తత్ర సభాసదః 

ధర్మ ఏతా నారుజతి యథా నద్యనుకూలజాన్‌ ॥ 

యే ధర్మ మనుపశ్యన్త స్తూష్ణీం ధ్యాయన్త ఆసతే 


తే సత్య నూహుర్ధర్మం చ న్యాయ్యం చ భరతర్షభ!” (సం. 5.93.48-50) 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 455 


ధర్మం అధర్మం చేతా, సత్యం అసత్యం చేతా నశిస్తున్నప్పుడు చూస్తూ ఊరకుంటే సభాసదులకే చేటు మూడుతుంది. ధర్మం 
అధర్మం చేతిలో దెబ్బతిని సభలోకి (ప్రవేశిస్తే దాని బాధను (ముల్లును) తొలగించకపోతే ఆ సభాసదులే దెబ్బతింటారు. 
అటువంటి వారిని నది తన ఒడ్డున పుట్టిన చెట్లను ప్రవాహంతో పెకలించి వేసినట్టుగా, ధర్మం వారిని ఉన్మూలించివేస్తుంది. 
కాబట్టి, ధర్మాన్ని సదా పరిశీలిస్తూ, పరిరక్షిస్తూ దానినే ధ్యానిస్తూ కాలం గడిపేవారు సత్యాన్నీ, ధర్మాన్నీ, న్యాయాన్నీ మాత్రమే 
పలుకుతారు - అని పై శ్లోకాల తాత్పర్యం. వ్యాసుడు మహర్షి తిక్కన మహాకవి. బుషివాక్కు ఇతిహాసంలో అర్థప్రధానం, 
కవి వాక్కు కావ్యేతిహాసంలో శబ్దార్జోభయ(ప్రధానం. మూలానికీ తెలుగుకూ ఈ తారతమ్యం గమ్యం. 

3. సారవంతమైన ధర్మం, నిర్మలమైన సత్యం - అంటున్న తిక్కన మాటలలో ఆ విశేషణాలు ఆ విశేషాలకు నిత్యధర్మాలుగా 
పేర్కొనటం గమనార్హం. ధర్మం ఎప్పుడూ సారవంతమైనదే. శక్తిమంతమైనదే, సత్యం ఎల్లప్పుడూ కల్మషం లేనిదే, నిర్మలమైనదే, 
స్వచ్చమైనదే. అవి రెండు స్వయం సమర్థములైనవే. అయితే వాటిని వ్యతిరేకించేవీ, కలతపెట్టేవీ, నశింపజేయ యత్నించేవి 
పాపం, బొంకు కాని, అవి (వరుసగా) సారవంతం, నిర్మలం కాకపోవటం చేత ధర్మసత్యాలను నశింపచేయలేవు. అయితే, 
సత్యధర్మాలు ఫలవంతమయ్యే తరుణంలో అవి ఫలించకుండా అడ్డుపడి చెరిచే యత్నాలు చేస్తాయి. అప్పుడు ధర్మసత్యాలు 
చెడబారే పరిస్థితులు ఏర్పడతాయి. కాని, అవి చెడిపోవు. 'ధర్మో రక్షతి రక్షితః అనే న్యాయాన్ని అనుసరించి ధర్మాత్ములు, 
సత్యశీలురు వాటిని తమ శక్తియుక్తులతో రక్షించే యత్నం చేస్తారు. పాపం చేసేవారూ, అబద్దా లాడేవారూ మానవులే; ధర్మాన్ని 
రక్షించేవారూ సత్యాన్ని కాపాడేవారూ మానవులే. అయితే ధర్మాన్ని రక్షించేవారు దానికొరకు తమ శక్తిని ధారపోయాలి. సత్యాన్ని 
రక్షించేవారు సత్యాచరణంలోని అసంబద్దతను తొలగించి (త్రికరణశుద్దిని (ప్రదర్శించాలి. అప్పుడు ధర్మసత్యాలు తమ సార 
నిర్మలత్యాలను రక్షించుకొనగలుగుతాయి. ఎందుకంటే - ధర్మం సత్యం ఎంతటి గుణాలో అంతటి ఆచరణాలు. ఆచరణలోపం 
వలననే ధర్మం బలాన్ని కోల్పోయినట్టు, సత్యం మలినమైనట్టు కనపడతాయి. దీనిని తెలిసిన విజ్ఞులు తమ బాధ్యతను 
తెలిసికొని వాటిని రక్షించి తమను తాము రక్షించుకొనాలి. ఆ విషయంలో ఉపేక్ష చేస్తే వారి చరిత్రలకు ధర్మసత్య కవచాలు 
తొలగిపోయి బలహీనులై పాపాలకూ, అసత్యాలకూ బలి అయిపోతారు. దక్షులై కూడా తమ ధర్మాన్ని నిజాయితీతో 
నిర్వహించని వారికి చేటు రాకతప్పదని ఈ సందేశం. 


4. మానవులు తమ ధర్మాన్ని నిర్వర్తించకపోతే ధర్మ, సత్యాలు నశించిపోవు. ఎట్టాగంటే వేదాన్ని రక్షించవలసింది (బ్రాహ్మణుడు. 
కాని, అతడు వేద ధర్మాన్ని ఆచరించకపోతే వేదం వెనకబడినట్టుంటుందేమో కాని నళించిపోదు. వేదాన్ని రక్షించిన వాడే 
(బ్రాహ్మణుడనబడతాడు. వేదాన్ని పరమాత్ముడు రక్షించగలడు, ఉద్దరించగలడు. అట్లాగే ధర్మాన్ని సత్యాన్ని కూడా, అందుకే 
భగవంతుడు ధర్మోద్దారకుడు, సత్యశుభదాయకుడు అని (ప్రశంసించబడతాడు. ధర్మంలోని సారం, సత్యంలోని విమలత్వం 
దివం. 


5. ఈ మాటలంటున్న శ్రీకృష్ణుడే పాండవుల దృక్పథంలో దైవం. ధర్మరాజు సత్యశీలుడు. అతడు వంచితుడూ, రాజ్యాన్ని 
కోల్పోయి బలహీనుడై ధర్మసత్య ఫలాన్ని పూర్తిగా పొందలేని దురవస్థలో ఉన్నట్టు ఇప్పుడు కనపడుతున్నాడు. పాపానికీ, 
అబద్దానికీ ప్రతినిధులైన కౌరవుల వలన పాండవులు తమ ప్రయత్నంలో పారం ముట్టలేక నశించిపోతారని తెలుస్తున్నప్పుడు 
దక్టులైన సభాసదులు ఆ పరిస్థితిని చక్కబెట్టాలి. అది వారి విధ్యుక్తధర్మం. అక్కడ విఫలులైతే వారి ముప్పు వారే కొని 
తెచ్చుకొంటారని ధ్వని. 

6. ఉదాత్తమైన ఈ పద్యాన్ని పెక్కురు పండితులు వ్యాఖ్యానించారు. వారి వాక్యాలలో కొన్ని - శ్రీ భూపతి లక్ష్మీనారాయణ 
రావుగారి వ్యాఖ్య. 

“ఈ పలుకులు గంభీరభావ (ప్రధానములైనవి. సత్యధర్మములను భావించుచున్న పాండవు లెట్టును దైవముచే రక్షితు లగుదు 


రనియు6 గౌరవుల వలన గలిగిన యాపదనుండి సత్యధర్మముల నుద్దరింప సమర్భులయ్యు, నుపేక్ష వహించిన భీష్మాదులు 
చెడుదురనియు, నీవాక్యములు తెలుపుచున్నవి. భీష్మద్రోణాదులకు. గూడ స్వధర్శస్కృతిం గలుగం జేయుట కృష్ణుని యుద్దేశము. 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


"ద్రోణ భీష్ము లీ దిక్కు సుమ్ము అని దుర్యోధనుడు పల్కినట్టు కౌరవుల యుడ్లోత్సాహమంతయు నీయిరువుర పై 
బడియున్నదని కృష్ణు డెటుగును. వారిని యధర్మ ప్రయత్నమునకు విముఖుల( గావించి, యుద్దమున బాల్గొనకుండునట్లు 
చేసినచో కోరలూడ్చిన (త్రాచులై, కౌరవులు సంధి కొప్పుకొందురని కృష్ణుని యాశయము. కనుక, ధర్మనాశము నెడ నౌదాసీన్యము 
కూడ నధర్మమే యగునని భీష్మాదులు కీవాక్యములు సూచించుచున్నవి.” (భారతము: తిక్కన రచన. పు. 57-58). 


7. డా. పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య:- “ఈ సందేశమున కురుక్షేత్ర సంగ్రామ పర్యవసానము వ్యంగ్యముగా సూచింపబడినది. 
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున ధర్మసత్యములకు అధర్మ+అసత్యములతో సంఘర్షణ తటస్టించినది. అధర్మాసత్యములే 
బలవత్తరములై ధర్మసత్యములు గట్టెక్కజాలని యవస్థ వచ్చినది. ధర్మము గమ్యము చేరలేక చెడబారుట లోకవినాశమునకు 
హేతువగును. లోకకల్యాణము నభిలషించువారెల్లరును ధర్మవిజయమునకు తోడ్పడవలయును. అధర్మ విజృంభణమును 
నిరోధింపవలయును. అట్టు చేయుటకు దక్షత కలిగియుండియు ఉదాసీన భావముచేత గాని, పక్షపాతముచేత గాని సత్యధర్మ 
నాశనమును కనులారా చూచుచు ఎవ్వ రుపేక్షింతురో వారి వినాశనమునకే ఆ యుపేక్ష కారణ మగును. ఉపేక్షాభావమున 
వారు తమ కర్తవ్యము నిర్వర్తింపనంత మాత్రమున సత్యధర్మముల కెట్టి క్షతియు కలుగదు. ధర్మమునకు, సత్యమునకు 
దైవము ఎప్పుడును అండగా నుండును. ధర్మమును ఒడ్జెక్కించును. సత్యమునకు శుభము కూర్చును. అట్టి దైవమైన 
శ్రీకృష్ణుడు తమకు రక్షగా నున్నాడనియు, సమర్జులైన భీష్మద్రోణాదులు ఉదాసీనత వహించినను, కౌరవపక్షమున నిల్చినను 
వారు నశించుట తప్పదనియు పాండవుల సందేశమందలి వ్యంగ్యార్థము.” (తిక్కన కవితా వైభవము: యువభారతి (ప్రచురణ. 
పు. 27-28) 

8. ప్రసాదగుణంలో పర్యవసించే గుణం అర్థవ్యక్తి ఇందులో పోషించబడింది. రుటిత్యర్థ ప్రతిపత్తి హేతుత్వం శబ్దగుణమైన 
అర్థవ్యక్తి లక్షణం. వస్తు స్వభావ స్ఫుటత్వం అర్థగుణమైన అర్థవ్యక్తి. నన్నయ తిక్కనలకు అర్థవ్యక్తి అంటే అలవిమాలిన 
అభిమానం. నన్నయలో శబ్దగుణమైన అభివ్యక్తి. తిక్కన రచనలో అర్థగుణమైన అర్థవ్యక్తి బలంగా ఉన్న అనర్హరత్నాలవంటి 
పద్యాలు వెలువడ్డాయి. తిక్కన రచనలో ఈ పద్యం ఉజ్ఞు లోదాహరణం. ధర్మరక్షాదక్షమైన దైవం యొక్క స్వభావాన్ని 
వ్యాఖ్యానించే వాక్యసముదాయం ఇందులో ప్రసన్నంగా (ప్రకాశిస్తున్నది కాబట్టి అర్థవ్యక్తి అర్థవంతంగా అవతరించింది. (సంపా.) 


వ. అని యీ సభ్యులకుం జెప్పుమనిరి; నీవును సభాసదులైన రాజులు నేమనియెద రనుం; డేను ధర్మంబును 
నీతియు. జుట్టటికంబును మున్నిడుకొని మనోవాక్షృకారంబు లేక రూపంబైన సత్యంబకా. జెప్పితి; నిత్తెజంగు 
మీకు మేలు; క్రోధమాన మత్సరంబులు విడిచి యిట్లు సేయుండు. 274 


ప్రతిపదార్థం: అని; ఈ సభ్యులకున్‌= సభలోని పెద్దలకు; చెప్పుము+అనిరి= చెప్పవలసినదిగా పాండవులు నన్ను కోరారు. 
నీవును; సభాసదులు+ఐన రాజులు= సభలో ఉన్న దొరలు; ఏమి+అనియెదరు+అనుండు= ఏమిచెపుతారో చెప్పండి; ఏను= 
నేను; ధర్మంబును= న్యాయమును; నీతియును= రాజనీతిని; చుట్టజీకంబును= బాంధవమును; మున్ను+ఇడుకొని= 
ముందుంచుకొని; మనః వాక్‌+(ప్రకారంబులు= మనసు యొక్క వాక్కు యొక్క వైఖరులు; ఏకరూపంబు+ఐన= ఒకే 
విధమైన; సత్యంబకాన్‌= సత్యమునే;చెప్పితిన్‌; ఈ+తెణంగు= ఈ విధం; మీకున్‌; మేలు= మంచిని కలిగిస్తుంది; (క్రోధ 
మానమత్సరంబులు= కోపం, గర్వం, ద్వేషం; విడిచి; ఇట్టు+చేయుండు= నేను చెప్పిన రీతిని ఆచరించండి. 


తాత్సర్యం: పాండవులు సభలోని పెద్దలకు నన్ను చెప్పుమని కోరినమాటలు చెప్పాను. మహారాజా! నీవూ, సభలోని 
రాజులూ ఇందుకు బదు లేమి చెపుతారో చెప్పండి. నేను నీతి ధర్మాలనూ, బాంధవాన్నీ ముందుంచుకొని మనో 
వాక్కులు ఏకరూపంగాఉన్న సత్యమునే చెప్పాను. నే చెప్పిన పద్దతి మీకు మేలు గలిగిస్తుంది. కోపం గర్వం ద్వేషం 
వదలి, నేను చెప్పినట్లు చేయండి. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 457 


విశేషం: 1. శ్రీకృష్ణుడి సందేశంలో ధర్మం, నీతి చుట్టరికం అనే అంశాల మేళవింపు కనబడుతుంది. ధర్మం విశ్వవ్యాప్తం, 
నీతి కార్యవ్యాప్తం, చుట్టరికం వ్యక్తి సంబంధి - ఈ మూడూ పరస్పరం విరుద్దం కాకుండా ఉండటం ధర్మనీతివర్తనం. 
శ్రీకృష్ణుడి సందేశం దానికుదాహరణం. 

2.మనోవాక్కాయ కర్మలు ఏకమై వ్యక్తమైన వాక్కు సత్యం. శ్రీకృష్ణుడు త్రికరణశుద్దిగా పలికిన ఈ సందేశం సత్యం. అంటే 
నిజాయితీతో కూడుకొన్న నిజం. 

3. శ్రీకృష్ణుడి సత్యవాక్కును గుర్తించాలంటే (క్రోధం, అభిమానం, మాత్సర్యం అనే గుణాలు మాని ఆలోచించాలి. (క్రోధం 
వలన ధర్మం దర్శనమివ్వదు. అభిమానం వలన నీతి యొక్క నిజస్థితి స్పురించదు. మాత్సర్యం వలన చుట్టరికపు (పేమ 
మనసులో మోసులెత్తదు. ఆ మూడు అవగుణాలను వదలితే శ్రీకృష్ణుడి సందేశంలోని నిజస్టితి గోచరిస్తుంది. (క్రోధ మాన 
మత్సరాలకు పుట్టినిల్లు దుర్యోధనుడు. అతడి అంశలుగా (క్రోధంతో దుశ్శాసనుడు, మానంతో కరుడు, మత్సరంతో శకుని 
ఎప్పుడూ మసలుతుంటారు. వారికి శ్రీకృష్ణుడి సందేశ తాత్సర్యం సవ్యంగా స్సురించదని ధ్వని. (సంపా.) 


ఆ. పాండవులకు దగిన పాలు మేదిని బంచి । యిచ్చుకంటె( గార్య మెద్ది గలదు? 
ధర్మమెద్ది? సముచితంబగు విధమెద్ది? శక్యమెద్ది? చెపు(డ వాక్యవిదులు! 275 


ప్రతిపదార్థం: పాండవులకున్‌= పాండుపుత్రులకు; మేదినిన్‌= పుడమిలో; తగినపాలు= రా దగిన భాగం; పంచి+ఇచ్చుకంటెన్‌= 
పంచి ఇవ్వటం కంటె; కార్యము+ఎద్ది+కలదు?= చేయదగిన పని మరేముంది?; ధర్మము+ఎద్ది?= ఇంతకంటె న్యాయమేముంది?; 
సముచితంబు+అగు విధము+ఎద్ది?= మిక్కిలి తగిన తెజంగు వేరొక టేముంది?; శక్యము+ఎద్ది?= మీకు వీలైన పని ఇంకొకటి 
ఏమున్నది?; వాక్య విదులు= మాటలతీరెరింగిన పెద్దలారా!; చెపుండ= చెప్పండి. 


తాత్సర్యం: కౌంతేయులకు పుడమిలో తగిన భాగం పంచి ఇవ్వటంకంటె మంచి పని మరొక టేముంది? ధర్మం 
వేరేముంది? ఇంతకంటె తగిన తెరగు అన్యమేముంది? మీకు శక్యమైనది ఇంతకన్న ఏముంది? వాక్య పద్దతి 
నెరింగిన పెద్దలు మీరే చెప్పండి.” 


విశేషం: ఇంతవరకు నాలుగంచెలుగా సాగిన శ్రీకృష్ణ సందేశంలో ధర్మశాస్త్ర తర్కశాస్త్ర పండితులు పరిశీలిస్తే నాలుగు 
నిర్ణయాలకు రాకతప్పదనే హెచ్చరిక ఇందులో ఉన్నది. 1. పాండవులకు రాజ్యభాగ మీయటమే కార్యం. 2. అదే ధర్మం. 
3. అదే సముచితమైన నీతి. 4. అదే (ప్రస్తుతం సాధ్యమైన పని. శ్రీకృష్ణుడే సభాభిప్రాయాన్ని ఏకోన్ముఖం చేసి వారిచేత 
ఒప్పించేటట్టు (ధ్రువీకరిస్తూ మాట్లాడాడు. సమర్థుడైన వక్త సాధించే 'ప్రబోధఫల మిది. (సంపా.) 
కు అని పలికి మహారాజా । వినుమని ధృత రాష్తు తోడ వెండియు దా ని 

ట్లని చెప్పె వాసుదేవుడు | తనమది నటలేక కార్యదశ దెలియంగన్‌. 276 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; మహారాజా!= భూవల్లభా ధృతరా(ష్టా!; వినుము+అని; ధృతరాష్టుతోడన్‌; వెండియున్‌= 

మరల; కార్యదశ తెలియంగన్‌= కార్యపద్దతి విశదమయ్యేటట్టు; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; తన మదిన్‌= తన హృదయంలో; 
ఠా ౧ ac) 

అజలేక= మర్మంలేక; తాన్‌+ఇట్టు+అని చెప్పెన్‌= తా నీ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఇట్టా వచించి శ్రీకృష్ణుడు ధృతర్నాష్టుడితో రాజా! నా మాటలు విను” మంటూ మనసులో మర్మం 
ఉంచుకోక కార్యపద్దతి తేటతెల్లమయ్యేటట్టు మళ్ళీ ఈ విధంగా పలికాడు: 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. వారి తండ్రిపాలు వారికి నిచ్చి నీ, పాలు నీవు బుత్ర్త పాత్ర చయము 

ననుభవించి సుఖులరై యుండు. డిది బంధు । మిత్ర సుజనకోటి మెచ్చు తెటి(గు. 277 
ప్రతిపదార్థం: వారి తండ్రిపాలు= పాండవుల తండ్రి భాగం; వారికిన్‌+ఇచ్చి= పాండవులకు ఇచ్చి; నీ పాలు= నీ రాజ్యభాగం; 
నీవున్‌= నీవూ; పుత్రపాత్ర చయమున్‌= నీ కొడుకులయొక్క మనుమలయొక్క సమూహం; అనుభవించి= కుడిచి; సుఖులరు+ఐ+ 
ఉండుండు= హాయిగా జీవించండి; ఇది= ఇట్లా ఉండటం; బంధుమిత్ర సుజనకోటి= చుట్టముల స్నేహితుల సత్పురుషులయొక్క 
సముదాయం; మెచ్చుతెజణంగు= కొనియాడువిధమై ఉన్నది. 


తాత్సర్యం: 'రాజా! పాండవుల తండ్రి భాగం పాండవుల కిచ్చి; నీ రాజ్యభాగం నీ కుమారులు, నీ మనుమళ్ళూ 
హాయిగా అనుభవిస్తూ ఉంటే చుట్టాలూ, స్నేహితులూ, సత్పురుషులూ మిమ్ము కొనియాడుతారు. 


విశేషం: ఈ పద్యంలో శ్రీకృష్ణుడు పాండవ పక్షంగానే కాక బంధుమిత్ర సుజనకోటిపక్షాన, వారందరి ఏకగ్రీవాంగీకారంగా, 
ఫలితాంశాన్ని ప్రకటించటం గమనిస్తే ధృతరాష్టుడిని ఏకాకి చేసి, అంగీకరించక తప్పనిదైన ఒత్తిడి స్థితిని కల్పించే నీతి వలె 
కనపడుతుంది. అయినా, అది న్యాయమని అందరికీ అనిపిస్తుంది. ధర్మజుడు ఆశించిన ఫలితాన్ని శ్రీకృష్ణు డింతవరకు 
విజయవంతంగా సాగించాడు. (సంపా. 


క. ఎటు(గవె యజాతశత్రుని | నెటియును ధర్మంబు సత్యనిష్టయు మిము నె 

తెటి(గున ననువర్తించెనొ | యెజుంగవె? తగు చేవ గలుగు టెజుంగవె? యధిపా! 278 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; అజాతశత్రుని= ధర్మజుడియొక్క; నెజియును= న్యాయమును; ధర్మంబున్‌= ధర్మమును; 
సత్యనిష్టయున్‌= సత్యమునందలి ఉనికియు; ఎణు(గవె?= తెలియవా? మిమున్‌= మిమ్ము; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; 


అనువర్తించెనొ= అనుసరించిమెలగెనో; ఎజుగవె= తెలియవా?; తగుచేవ= తగిన శక్తి; కలుగుట= ఆతడు కల్షియుండటం; 
ఎఖు(గవె?= తెలియవా? 


తాత్సర్యం: మహారాజా! ధర్మజుడి న్యాయమూ, ధర్మమూ, సత్యప్రవృత్తీ నీకు తెలుసు. అతడు మిమ్మాశ్రయించుకొని 
ఎట్టా ఉండినదీ నీకు తెలుసు. తగినశక్తి కలిగి ఉండటం కూడ నీకు తెలుసు. 


విశేషం: ఇది ధర్మరాజ ప్రశంస. ఆరుగుణాల చేత అతడు అగ్రగణ్యుడు. 


1. అజాతశత్రుత్వం-ఎదుటివారు అతడిని శత్రువనుకొనవచ్చునేమో కాని అతడు ఎదుటివారిని ఎప్పుడూ శత్రువని భావించడు. 
ఇది అపూర్వగుణం. మహాభారత చక్రవర్తులలో ధర్మరాజుకే చెల్లింది. 2. న్యాయం తప్పని లోకనీతి. 3. ధర్మం తప్పని వేదనీతి. 
4. సత్యం తప్పని వ్యక్తి నీతి. 5. పెద్దల మాట తప్పని వంశనీతి. 6. రాజ్యం పాలించగలిగిన శక్తి - ప్రభునీతి. ఈ 
ఆరుగుణాలు ఉత్తమ వంశకర్తకుండే లక్షణాలు. సారపు ధర్మం, విమలసత్యం ధర్మజుడి జీవిత రథచక్రాలు. (సంపా.) 


వ. అదియెల్ల నీ వెటుంగు; దైనను దెలియం జెప్పెద విను; మింద్రప్రస్టపురంబున నుండి పాండవాగ్రజుండు నీకుం 
బెంపునుం బేరునుం జేయం గోరి. 279 


ప్రతిపదార్థం: అది+ఎల్లన్‌= అది అంతయూ; నీవు+ఎణుంగుదు= నీకు తెలియును; ఐనను; తెలియన్‌+చెప్పెదన్‌+వినుము= 
తేటతెల్లంగా తెలుపుతాను వినుము; ఇంద్ర ప్రస్థపురంబునన్‌+ఉండి; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో తొలుత జన్మించిన 
ధర్మజుడు; నీకున్‌; పెంపునన్‌= గౌరవమును; పేరునున్‌= (ప్రఖ్యాతిని; చేయన్‌+కోరి= కలిగింపనెంచి. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 459 


తాత్సర్యం: ధర్మజు డెటువంటివాడో నీ వెరుగుదువు. అయినప్పటికీ స్పష్టంగా చెపుతాను, విను. అతడు ఇంద్ర 
ప్రస్థపురంలో ఉంటూ నీకు గౌరవఖ్యాతులు కలిగింప నెంచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. మద మడంగించి భూపతిసమాజము నెల్లను నిన్ను. గొల్వయే 
యుదునని పూని దిగ్విజయ మునృతి(జేసి మహావిభూతితో 
మదిమదినుండ నీ సుతుడు మంత్రులు సౌబలు జూదమార్హి సం 
పద గొని యంత. బోవక సభన్‌ ద్రుపదాత్మజ భంగపెట్టరే. 280 


ప్రతిపదార్థం: మదము+అడంగించి= గర్వాన్ని తొలగించి; భూపతి సమాజమున్‌+ఎల్లను= రాజలోకమంతటినీ; నిన్నున్‌= 
నిన్ను; కొల్వన్‌+చేయుదున్‌+అని= సేవించేటట్టు చేయుదునుగాక అని; పూని= పూనుకొని; దిగ్విజయము= దిగయమును; 
ఉన్నతిన్‌+చేసి= గొప్పగా కావించి; మహావిభూతితోన్‌= గొప్ప ఐశ్వర్యంతో; మది మదిన్‌+ఉండన్‌= నెమ్మదిగా ఉండగా; నీ 
సుతుండు= నీ కుమారుడైన దుర్యోధనుడు; మం(త్రులు= అతడికి ఆలోచనచెప్పే కర్షదుశ్శాసనులు; సౌబలున్‌= సుబలుని 
పుత్రుడైన శకునిని; జూదము+ఆర్బి= జూదమాడించి; సంపదన్‌+కొని= సిరిని హరించి; అంతన్‌+పోవక= అంతటితో విడువక; 
(ద్రుపద+ఆత్మజన్‌= (ద్రౌపదిని; సభన్‌= కొలువులో; భంగపెట్టరే= అవమానించినారు గదా! 


తాత్సర్యం: రాజుల దర్పమడచి వారందరు నిన్ను కొలిచేటట్టు చేయటానికై ధర్మనందనుడు గొప్పగా దిగ్విజయం 
చేసి మిక్కుటమైన సిరిసంపదలతో తులతూగుతూ నిమ్మళంగా ఉన్నాడు. అప్పుడు నీ తనయుడూ, అతని 
మంత్రులూ చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరించారు. అంతటితో తృప్తిపడక నిండుసభలో 
(ద్రౌపదిని పరాభవించారు. 


విశేషం: 1. ధర్మరాజు దిగ్విజయం చేయటం ధృతరాష్ట్రుడి జొన్నత్యాన్ని పెంచటానికే అన్నాడు కృష్ణుడు. 

2. దిగ్గిజయంలో ఓడిన రాజులు దుర్యోధనుడికి సాయం చేస్తున్నారు. వారి నుద్దేశించి చెప్పిన మాట ఇది. దిగ్విజయం చేసింది 
ధర్మరాజు; దాని ఫలితాన్ని అనుభవిస్తున్నది ధృతరాష్టుడు. ఆ యుద్దాలన్నీ ధృతరా(ష్ట్రుడి సంపదను పెంచటానికే అని వారు 
గ్రహించి పాండవులయందు సౌముఖ్యాన్ని వహించాలని శ్రీకృష్ణుడి అభిప్రాయం. 

3. ధర్మజుడు తండ్రిపెంపుగోరి సంపద గడిస్తే దుర్యోధనుడు తండ్రికి కళంకం తెచ్చేటట్టు సంపద హరించాడు. అంతేకాదు 


ద్రౌపదిని నిండుసభలో భంగపరచి తండ్రికి తలవంపులు తెచ్చాడు. తులనాత్మక విచారంతో ఎవరు యోగ్యులో తేల్చుకొనుమని 
సూచన. తండ్రి పెంపుకు కృషి చేసిన కొడుకుకు కీడు తలపెట్టటం తగదని హితవు. (సంపా.) 


ఉ. దానికి నీ వొడంబడితి; ధర్మజు. డంతయు. జూచి సత్యముం 

బూని వృకోదరార్డునులు భుగ్నులుగా€ బెడచేతం గన్ను నీ 

రూనయగ నొత్తుకొంచు€ జని యుగ్ర వనంబున దుఃఖమగ్నుందై 

దీనత నుండి పూన్మి దగ దీర్షియు౯ గూడి మనంగ. గోరెడిన్‌. 281 
ప్రతిపదార్థం: దానికిన్‌= దుర్యోధనుడి దుష్టచేష్టకు; నీవు+ఒడంబడితి(వి)= నీవు సమ్మతించావు; ధర్మజుండు= ధర్మరాజు; 


అంతయున్‌+చూచి= పరిస్థితి నాకళించుకొని; సత్యమున్‌+పూని= సత్యం అవలంబించి; వృకోదర+అర్జునులు= భీమార్జునులు; 
భుగ్నులుగాన్‌= విటిగినవారు కాగా, (క్రుంగినవారుకాగా; కన్ను= నేత్రములు; నీరు+ఊనంగన్‌= కన్నీరు వహించగా; పెడచేతన్‌= 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెనుక చెయ్యితో; ఒత్తుకొంచున్‌= తుడుచుకొంటూ; చని= వెళ్ళి; ఉగ్రవనంబునన్‌= ఘోరారణ్యంలో; దుఃఖమగ్నుండు+ఐ= 
శోకమునందు మునిగినవాడై; దీనతన్‌+ఉండి= దైన్యంతో పడియుండి; పూన్కిన్‌= ప్రతిజ్ఞను; తగన్‌+తీర్చియున్‌= సక్రమంగా 
నిర్వహించికూడా; కూడి= మీతో కలసిమెలసి; మనంగన్‌= జీవించాలని; కోరెడిన్‌= కోరుకొంటున్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు. ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి 
సత్యం తప్పక తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి [క్రుంగిపోగా కంటినుండి కారుకన్నీటిని పెడచేతితో 
తుడిచికొంటూ ఘోరారణ్యాలకు వెళ్ళాడు. అక్కడ దుఃఖాలలో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞను సక్రమంగా 
నెరవేర్చికూడా నేడు మీతో ఒద్దికగా జీవించవలెనని కోరుకుంటున్నాడు. 


నిశేషం: 1. దుర్యోధనుడు చేసిన దుర్మయం క్షమార్హం కానిది. అయినా, దానికి ధృతరా ప్టుడు అంగీకరించి ఆ పాపభారాన్నంతా 
తన తలమీద వేసికొన్నాడు. అందుచేత పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు ఆయాసపడుతూనే సత్యవ్రతంగా నిర్వహించారు. 
అడవులలో అన్ని యాతనలు పడికూడా పగ సాధించే క్రౌర్యానికి పోకుండా, అన్ని అపకారాలు చేసినా కౌరవులతో కలిసి 
జీవించాలని కోరుతున్నారు. అజాతశత్రువు శీలానికి ఇంతకంటె నిదర్శన మే ముంటుంది? - అని ధర్మజుడి ధీరోదాత్తతను, 
శాంతికాముకత్వాన్నీ బంధుపీతిని సమర్థవంతంగా సభలో తెలియచెప్పాడు. 


2. భీమార్జునులు కన్నీరొత్తుకొంటూ వెళ్ళినట్టు చెప్పిన అంశం సాభిప్రాయం. వారు క్రోధమూర్తులు. యుద్ధాన్నే కోరుతున్నారు. 


అయినా, వారిని తగిన విధంగా నియంత్రించి సత్యధర్మాలను పాటిస్తున్నాడు ధర్మరాజు. అతడివలె ధృతరా(ష్టుడు కూడ తన 
పుత్రులను అదుపులో పెట్టి పాండవులకు న్యాయం చేయాలని హెచ్చరిక. (సంపా) 


క _ తనుం దాన పోలుంగా కే। మనవచ్చు? నజాతశత్రు నతిశాంతతయున్‌ 
వినయము సత్యము ము న్నే। జనపతులకుం గలవు సెపుమ? సౌజన్యనిధీ! 282 


ప్రతిపదార్థం: సౌజన్యనిధీ!= మంచితనానికి స్థానమైనవా(డా!; తనున్‌+తాను+అ+పోలున్‌+కాక= ఆతడికి అతడే సాటిఅగును; 
ఏమి+అనన్‌+వచ్చున్‌?= అతడిని ఎంతని కొనియాడగలము?; అజాతశత్రు= ధర్మజుడియొక్క; అతి= మిక్కుటమైన; 
శాంతతయున్‌= శాంతస్వ భావమూ; వినయమున్‌= అణకువా; సత్యమున్‌= సత్యమూ; మున్ను= పూర్వం; ఏ జనపతులకున్‌+ 
కలవు= ఏ రాజులకున్నాయో; చెపుము+అ= చెప్పుము. 


తాత్సర్యం: ధర్మపు(త్రుడికి సాటి ధర్మపుత్రుడే. అతడిని ఎంతని కొనయాడగలం? ఆయన శాంతస్వభావం, 
అణకువ, సత్యనిష్ట ఇంతకుమునుపు 5 రాజులకున్నవో చెప్పు. 


విశేషం: 1. అలం: అనన్వయం, కావ్యలింగం. “ఉపమానోపమేయత్వం యదేక స్యైవ వస్తుతః”. ఒకే వస్తువుకు ఉపమానత్వం, 

ఉపమేయత్వం కూడా చెప్పితే అనన్వయం. ధర్మజుడు తనకు తానే పోలినవాడు అనటం అనన్వయం. సాటి లేని మేటి 

వ్యక్తిత్వం ధ్వని. మహాభారత పురుషులలో శ్రీకృష్ణుడిని మించిన మహాపురుషుడు లేడని (ప్రసిద్ది. అతడి ప్రశంస పొందిన 

ధర్మరాజు ధన్యజీవి. 

2. “సమర్థనీయస్వార్థస్య కావ్యలింగం సమరనమ్‌” అని కావ్యలింగాలంకార లక్షణం. అతడి కతడే సాటి అయిన ధర్మరాజును 
(జ థి థ యె 


ప్రశంసించటానికి మాటలు లేవట! శాంతవినయ సత్యగుణాలలో అతడివంటివారు అంతవరకు లేరట! ఇది అతిశయోక్తిగా 
ఉన్నా ధర్మజుడి అనన్యత్వాన్ని సమర్థించే వాక్యమే- అందుకు కావ్యలింగం. 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 461 
3. ధర్మజుడి వంటి రాజులు అంత వరకు పుట్టలేదన్న (ప్రశంస సమకాలీనులైన 'ప్రభువులలో గల అతడి నిరుపమాన 
వ్యక్తిత్వాన్ని ధ్వనిస్తున్నది. (సంపా. 
క. ఏనిం తాడితినీ సం। తానం బిరుదెజంగునకు హితము గోరి భవ 
త్పూనుని మతి యతిలోభము । మానిచి పాండవుల. దెమ్ము మనుజాధీశా! 283 


ప్రతిపదార్థం: మనుజ+అధి+-ఈశా!= నరనాథా!; నీ సంతానంబు= నీ బిడ్డలైన; ఇరు+తెజుగునకున్‌= రెండు పక్షాల వారికి; 
హితమున్‌+కోరి= మేలు దలచి; ఏను= నేను; ఇంత+ఆడితిన్‌= ఇన్నిమాటలు చెప్పాను; భవత్‌+సూనుని= నీ కొడుకైన 
దుర్యోధనుడియొక్క; మతి+అతిలోభమున్‌= మనస్సునందలి మిక్కిలి దురాశను; మానిచి= తొలగించి; పాండవులన్‌+తెమ్ము= 
పాండవులను నీ కడకు రప్పించుకొనుము. 


తాత్సర్యం: మంచితనంగల ధృతరాష్ట్ర మహారాజా! నీ బిడ్డలైన కురుపాండవుల మేలు గోరి నే నిన్నిమాటలు 
చెప్పవలసి వచ్చింది. నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమ దురాశను తొలగించి, పాండవులను నీ 
చెంతకు పిలిపించుకొనుము. 


విశేషం: ధర్మరాజ ప్రశంస ప్రయోజనం అతడిని పిలిపించటం కొరకే. దానికి ప్రతిబంధకంగా నిలిచే దుర్యోధనుడి లోభాన్ని 
నియమించటం కొరకే. (సంపా.) 


ఉ. వారలు శాంతశూరులు; భవచ్చరణంబులు గొల్వ(బూని యు 
న్మారటు(గాక మీ కది మనంబున కప్రియమేని నింతకుం 
బోరికి వచ్చుచుండుదురు; భూవర! రెండు దెటింగులందు నీ 
కారయ బథ్యమేది యగు నవ్విధ మేర్చడ నిశ్చయింపుమా! 284 


ప్రతిపదార్థం: వారలు= కౌంతేయులు; శాంతశూరులు= శాంతస్వభావులున్నూ, పరా(క్రమవంతులున్నూ; భవత+చరణంబులు= 
నీ పాదాలు; కొల్వన్‌= సేవించటానికి; పూని+ఉన్నారు= సంసిద్దంగా ఉన్నారు; అటున్‌+కాక= అట్టాకాక; మీకున్‌= మీకు; అది= 
పాండవుల పొత్తు; మనంబునకున్‌= మీ మనస్సులకు; అప్రియము+ఏనిన్‌= ఇష్టంకానిచో; ఇంతకున్‌= ఈపాటికి; పోరికిన్‌= 
యుద్దానికి; వచ్చుచున్‌+ఉండుదురు= వస్తూ ఉంటారు; భూవర!= రాజా! రెండు తెజంగులందున్‌= సంధి సం(గ్రామాలలో; 
నీకున్‌= నీకు; ఆరయన్‌= ఆలోచించగా; ఏది పథ్యము+అగున్‌= ఏది హితమౌతుందో; ఆ+విధము= ఆ తెజగు; ఏర్పడన్‌+ 
నిశ్చయింపుమా!= తేటపడేటట్లు తీర్మానించుము. 


తాత్సర్యం: మహారాజా! పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారు నీ పాదసేవ 
చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. వా రట్లా మీతో కలసి మెలసి వర్తించటం మీకు ఇష్టంకాకపోతే ఈ పాటికి కదనం 
కావించటానికి బయలుదేరి వస్తుంటారు. సంధి, సంగ్రామం - ఈ రెండింటిలో మీ కేది హితమని తోస్తుందో 
దానిని నిర్ణయించి వెల్లడించండి.” 


విశేషం: 1. అలం: విషమం. “విషమం వర్ష్యతే యత్ర ఘటనాననురూపయోః” అననురూపాలైన వాటికి సంబంధం వర్షిస్తే 
విషమాలంకారం. పాండవులు శాంతశూరులు - అనే వాక్యం చక్కని ఉదాహరణం. శాంత శూరత్వాలు అననురూపాలైన 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


గుణాలు. పాండవులు అట్టి గుణాలు కలవారని భావం. తిక్కన ధర్మరాజును - 'మెత్తనిపులి” అని అన్నాడు. పాండవులను 
'శాంతశూరులు” అని పేర్కొన్నాడు. తెలుగు సాహిత్యంలో ఈ బిరుద విశేషణాలు తిక్కన (ప్రతిభావైభవానికి కీర్తి పతాకలు. 


2. శాంతులు కాబట్టి ధృతరా(ష్ట్రడిని సేవించాలని భావిస్తున్నారు. ధృతర్మాష్టుడు వారికి రాజ్యభాగమిచ్చి మన్నించకపోతే 
శూరులవలె యుద్దానికి సిద్దమౌతారు. సహజంగా వారు శాంతులు, అవసరం వస్తే వారు శూరులు. ధృతరాష్ట్రుడు పాండవుల 
నెట్టా (ప్రవర్తించవలెనని కోరుకొంటున్నాడో తేల్చిచెప్పాలని సభలో నిలదీసి అడిగాడు కృష్ణుడు. ఇది సందేశంలోని తారాస్థాయి 
(క్రైమాక్స్‌). (సంపా 


చ. అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్‌ సదస్యు లె 
ల్లను బ్రియమంది నెమ్మనములం 'బురుషోత్తము( డింత యొప్పం బ 
ల్మునె? మటుమాటలాడ నయకోవిదు€ డెవ్వ(డు? ధీరు(డెవ్వణ డిం 
దనువరి యెవ్వం డంచు నచలాకృతులై నెటి నూరకుండ6గన్‌. 285 


ప్రతిపదార్థం: అనవుడున్‌= శ్రీకృష్ణుడు అట్టా పలుకగా; అంగములన్‌= శరీరములందు; రోమహర్షణములు= గగుర్పాటు; 
పొడమన్‌= కలుగగా; సదస్యులు+ఎల్లను= కొలువులోని వారంతా; ప్రియము+అంది= హర్షించి; నెమ్మనములన్‌= తమ నిండు 
మనసులలో; పురుషోత్తము(డు= శ్రీ కృష్ణుడు; ఇంత+ఒప్పన్‌+పల్కునె= ఇంత బాగా మాట్లాడుతాడా? (ఎంతబాగా మాట్లాడాడు? 
అని భావం); మజుమాటలు+ఆడన్‌= ఆ మాటలకు బదులు పలకటానికి; ఇందున్‌= ఈ సభలో; నయకోవిదుండు+ 
ఎవ్వ(డు?= నీతిశాస్త్ర నిపుణుడు ఎవడున్నాడు?; ధీరుండు+ఎవ్వండు?= ధైర్యశాలి ఎవడున్నాడు?; అనువరి+ఎవ్వ(డు?= 
ఉపాయశాలి ఎవడున్నాడు?; అంచున్‌= అని పలుకుతూ; అచల+ఆకృతులు+ఐ= చలించని ఆకారాలు గలవారై; నెజీన్‌= 
ఒప్పుగా; ఊరక+ఉండంగన్‌= మిన్నకుండగా. 


తాత్సర్యం: శ్రీ కృష్ణుడి మాటలు వినగానే సభ్యులందరి శరీరాలు గగుర్పాటు వహించాయి. వారు మనస్సులలో 
ఎంతో సంతోషించి, 'నారాయణు డెంత ఒప్పిదంగా మాటాడాడు! శౌరి మాటలకు (ప్రతివచనాలు పల్కగల నీతి 
నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవడున్నాడు' అని కదలక మెదలక నోరు విప్పక అట్లాగే 
ఉండిపోగా, (తరువాతి వచనంతో అన్వయం.) 


విశేషం: ఒక మహావక్త ఉపన్యసించినప్పుడు సభాసదులు ఎట్టా సమ్మోహితు లౌతారో వర్ణించిన పద్యమిది. 

1 అందరి శరీరాల మీద పులకలు నిలిచాయి. ఇది సాత్మికభావం. అప్రయత్నకృతమైన సాత్తిక చేష్ట అవ్యక్తమైన ఆనందానికి 
గుర్తు. 

2. మనస్సులు సంతోషించాయి- ఇది పద్యఃపరనిర్హృతి వంటిది. 

3.'ఇంత ఒప్పం బల్కునె?' - అనే మాట ఆశ్చర్య (ప్రకటనం. శ్రీకృష్ణ సందేశంలోని వస్తువుకు (శ్రోతలు అబ్బురపాటు పడిన 
వైఖరి. 

4. 'మారుమాటాడే నీతికోవిదు డెవ్వడున్నాడు? అన్నది ఆశ్చర్యజనకమైన ప్రతిస్పందన. శ్రీకృష్ణుడి సందేశోపన్యాసంలో చెప్పిన 
దెంత బాగుందో, చెప్పినతీరు అంతకంటె బాగుంది. దానికి తిరుగుచెప్పే పండితులు లేరని భావం. ఇది బుద్దిమంతుల 


ప్రశంస. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 463 


5. 'ధీరు డెవ్వడు" - అట్టా చెప్పగలిగిన ధైర్యం ఉన్న వాడెవడు? ధృతరాష్ట్రుడి నిండు కొలువులో అతడి ఉపేక్షయే ప్రళయ 
హేతువని ప్రకటించి, రాజ్యభాగమివ్వటం కంటె గత్యంతరం మరొకటి లేదని సూటిగా, ఘాటుగా చెప్పగల మొనగాడు శ్రీకృష్ణు 
డొక్కడే అని తెగువరుల (ప్రశంస. 


6. 'అనువరి ఎవ్వడు?” అన్న ప్రశ్న రాజనీతిజ్ఞాలు వేసేది. శ్రీకృష్ణుడి మాటలు పైకి నీతులు. లోన సామదానభేదోపాయ 
బృంహితాలు. ధర్మనీతి మార్గంలో ఉపాయాలు (ప్రయోగించ బడతాయి. కౌరవులు దుర్నీతి మార్గగాములు కాబట్టి ఉపాయ 
నైపుణ్యం ఉండదు. యుద్ద పిపాస మాత్రమే కనపడుతుంది. 


7. “అచలాకృతులై ఊరకుండటంి సాత్తికాభినయం. కదలకుండా కొండవలె (ఉపమాలంకారం) కొయ్యబారి కూర్చుండిపోయారు. 
అందుకే కాబోలు జమదగ్బ్యాది మహర్షులు తేరుకొని మాట్లాడటం మొదలు పెట్టారు. 


8. శ్రీకృష్ణుడు కౌరవసభలో గాలినంతా తనవైపు మళ్ళించుకొన్నాడు. ధర్మజుడి ఉపాయంలోని తొలిఘట్టం విజయవంతంగా 
ముగించాడు. (సంపా.) 


వ. జామదగ్వ మహాముని సుయోధనునితో నిట్లనియె : 286 


ప్రతిపదార్థం: జామదగ్న్య మహాముని= జామదగ్భ్యుడనే మహర్షి సుయోధనునితోన్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: జామదగ్భ్యుడు అనే మహర్షి దుర్యోధనుడితో ఇట్లా చెప్పాడు : 


సీ. వినుము దంభోద్దవుం డనురాజు దన కెదు । రెవ్వరు లేరంచు గ్రొవ్వి నరుండు 
నారాయణుం డనువారలు గంధమా । దనమను నగమున. దపము సేయ 
వారిపై( జని యాహవమునకు. బిలిచిన | నమ్మునీంద్రులు వలదని యనేక 
విధముల. జెప్పంగ వెండియు. బోకున్న( । గుశముష్టి నుల విశిఖ వృష్టి 


ఆ. గురిసి నరుండు సేనం గూల్లి యాతని భంగ । పెట్టి పట్టి విడిచె నట్టి యమ్మ 
హాత్ము లిపుడు పార్థుండనం గృష్టుండనంగ లీ । లార్థ కలిత జన్సులైరి సూవె! 287 


ప్రతిపదార్థం: వినుము= సుయోధనా! నా మాటలు వినుము; దంభోద్భవుండు+అను రాజు= దంభోద్భవుండనే (ప్రభువు; 
తనకున్‌+ఎదురు+ఎవ్వరున్‌+లేరు+అంచున్‌= తనకు అడ్డమెవ్వరూ లేరని; క్రొవ్వి= గర్వించి; నరు(డు; నారాయణుండు; 
అనువారలు= అనునట్టివారు; గంధమాదనము+అను నగమునన్‌= గంధమాదనము అనే పేరుగల పర్వతంమీద; తపము+చేయన్‌= 
తపసు చేస్తుండగా; వారిపైన్‌+చని= వారిమీదికి వెళ్ళి ఆహవమునకున్‌+పిలిచినన్‌= యుద్దానికి ఆహ్వానించగా; ఆ+ముని+ 
ఇంద్రులు= ఆ మునీశ్వరులు; వలదు+అని= వద్దని; అనేక విధములన్‌= పలు రీతుల; చెప్పంగన్‌= పలుకగా; వెండియున్‌= 
మరల; పోక+ఉన్నన్‌= అతడు తొలగకున్నప్పుడు; నరుండు= నరుడనే బుషి కుశముష్టిన్‌= దర్భలు ధరించిన పిడికిటితో; 
ఉజ్జ్వల విశిఖ వృష్టిన్‌= వాడియెన బాణాలు అనే వర్షమును; కురిసి= వర్షించి; సేనన్‌+కూల్చి= దంభోద్భవుడి సైన్యాన్ని 
హతంచేసి; ఆతనిన్‌= అతడిని; భంగపెట్టి= పరాభవించి; పట్టి= బంధించి; విడిచెన్‌= ఆ తరువాత కరుణతో వదలివేశాడు; 
అట్టి= అటువంటి; ఆ+మహా+ఆత్ములు= ఆ మహనీయులు; ఇప్పుడు= ఈవేళ; పార్టుండు+అనన్‌= అర్జునుడనగా; 
కృష్ణుండు+అనంగన్‌= శ్రీకృష్ణుడనగా; లీలా+అర్థ+కలిత జన్ములు+ఐరి+చూవె!= విలాసం కొరకు పుట్టుకలను స్వీకరించారు 
సుమా! 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దుర్యోధనా! వినుము. దంభోద్భవుడనే రాజు తనకు ఎదురెవ్వరూ లేరని గర్వంతో విర్రవీగుతూ, 
నరనారాయణులనే దేవర్షులు గంధమాదన పర్వతంమీద తపస్సు చేసికొంటుంటే వారిపైకి వెళ్ళి యుద్దానికి 
ఆహ్వానించాడు. ఆ మహామునులు యుద్దం వద్దని ఎన్నో విధాల చెప్పిచూచారు. అతడు మొండికి పడి అక్కడి 
నుండి కదలకుంటే నరుడు దర్భలు ధరించిన పిడికిటితో వాడియైన బాణాల వాన కురిపించి దంభోద్భవుడి సేనలను 
హతం చేశాడు. అతడిని పట్టి పరాభవించి చివరికి దయదలచి వదలివేశాడు. ఆ మహానుభావు లిద్దరూ ఇప్పుడు 
పార్భుడనే పేరుతో శ్రీకృష్ణుడనే పేరుతో క్రీడార్థమై ఈ భువిలో అవతరించారు సుమా! 


వ. కావున నీవా దంభోద్దవు చందంబున నుద్దతి వాటించుటయు, నరనారాయణులతోడ( దొడరుటయు 
మీద మేలయి యుండదు; పాండవులతోడి పొందు మేలనిన యనంతరంబ కణ్వుండు దుర్యోధనున 
కిట్లనియె: 288 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నీవు; ఆ దంభోద్భవు చందంబునన్‌= ఆ దంభోద్భవుడి మాదిరి; ఉద్దతి+పాటించుటయున్‌= 
గర్వం వహించటమూ; నరనారాయణులతోడన్‌; తొడరుటయున్‌= ఎదిరించటమూ; మీ(దన్‌= ముందు; మేలు+అయి+ఉండదు= 
శ్రేయం కలిగించదు; పాండవులతోడి పొందు= పాండవులతో కలిసి ఉండటం; మేలు= మంచిది; అనిన+అనంతరంబు+అ= 
అని జామదగ్భ్యుడు చెప్పిన పిదప; కణ్వుండు; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కాబట్టి ఆ దంభోద్భవుడి విధంగా గర్వం వహించటం, నరనారాయణులను ఎదిరించటం మేలుకాదు. 
పాండవులతోడి పొందు మేలు” అని జామదగ్భ్యుడు చెప్పిన పిదప కణ్వుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 
కణ్వుండు దుర్యోధనునితో గరుత్మంతుని వృత్తాంతంబు సెప్పుట (సం. 5-95-1) 


ఆ. _ అదివోలు; దన్ను నెదిరిని | మది నెజుంగక నిగ్రహించి మదమెత్తుట యొ 
ప్ప; దహంకారం బొనరిం । పదె పారుషహానిం దొల్లి పక్షీంద్రునకున్‌. 289 


ప్రతిపదార్థం: అది+పోలున్‌= జామదగ్భ్యుడు చెప్పినమాటలు తగిఉన్నవి; తన్నున్‌= తనను; ఎదిరినిన్‌= ఎదుటివానిని; 
మదిన్‌= మనస్సులో; ఎజుంగక= తెలియలేక; నిగ్రహించి= (త్రోసివేసి; మదము+ఎత్తుట= గర్వపడటం; ఒప్పదు= తగదు; 
తొల్లి= మునుపు; పక్షి+ఇంద్రునకున్‌= పక్షులకు రాజైన గరుత్మంతుడికి; అహంకారంబు= గర్వం; పౌరుషహానిన్‌= పరాక్రమానికి 
చేటు; ఒనరింపదె?= కలిగింపలేదా? (కలిగించినదని అర్థం.) 


తాత్సర్యం: 'జామదగ్భ్య మహాముని చెప్పిన మాటలు సమంజసాలు. తన శక్తినీ, ఎదిరి శక్తినీ గమనించక గర్వంతో 
ధిక్కరించటం యుక్తం కాదు. పూర్వం అహంకారం గరుత్మంతుడికి శౌర్యహానిని కలిగించింది సుమా! 


వ. అది యెట్లనిన. 290 


తాత్సర్యం: ఆ కథ యేమిటంటే. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 465 


అమరేంద్రరథసూతు(డైన మాతలి దన । సుత గుణకేశికిం బతి దగంగ 

నారసి యార్యకుండను భుజంగాధిపు | మనుమని. జికురుని తనయు సుముఖు 
నర్జిమైం గోరిన నార్యకుం డుమ్మలి । కంబుతో నిట్లను “గరుడు. డితని 

తండ్రి వధించి యెంతయు నల్మమై వీని । నింకిట నెల సమయించువాండు 


(ఈక 


ఆ. _ గాంగం బూనిపోయెం గావున నే మియ్య । కొనంగనేర” మనిన విని 'బలారి 
నడిగి పడసి యిత్తు నాయువు రం' డని । వారింగొనుచు నరిగె సారథియును. 291 


ప్రతిపదార్థం: అమర+ఇంద్ర= దేవేంద్రుడియొక్క; రథసూతుండు+ఐన= రథసారథి ఐన; మాతలి= మాతలి అనేవాడు; 
తనసుత= తన కొమార్తెఅయిన; గుణకేశికిన్‌= గుణకేశి అనేదానికి; పతిన్‌= భర్తను; తగంగన్‌= చక్కగా; ఆరసి= విచారించి; 
ఆర్యకుండు+అను= ఆర్యకుడనే పేరుగల; భుజంగ+అధిపు మనుమనిన్‌= సర్పరాజు యొక్క మనుమడూ; చికురుని 
తనయున్‌= చికురుడనే వాడి కుమారుడూ అయిన; సుముఖున్‌= సుముఖుడనే పేరుగలవాడిని; అర్థిమైన్‌= ఆసక్తితో; 
కోరినన్‌= వేడగా; ఆర్యకుండు= ఆర్యకుడు; ఉమ్మలికంబుతోన్‌= దుఃఖంతో; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; గరుడుండు= 
గరుత్మంతుడు; ఇతని తండ్రిన్‌= ఈతడి జనకుడిని; వధించి= చంపి; ఎంతయున్‌= మిక్కిలి; అల్కమైన్‌= కోపంతో; వీనిన్‌= 
సుముఖుడిని; ఇంకన్‌+ఇటన్‌= ఇంకనిక్కడ; నెలన్‌= నెలరోజులలో; సమయించువాండు+కాంగన్‌= చంపేటట్టుగా; పూని= 
నిశ్చయించి; పోయెన్‌= వెళ్ళాడు; కావునన్‌= కనుక; ఏము= మేము; ఇయ్యకొనంగన్‌+నేరము= పెండ్లికి అంగీకరించలేము; 
అనినన్‌+విని= అని ఆర్యకుడు చెప్పగా ఆలించి; సారథియును= ఇంద్ర రథ సారథి అయిన మాతలియు; బల+అరిన్‌= 
బలుడనే రాక్షసుడికి విరోధి అయిన దేవేంద్రుడిని; అడిగి= అర్థించి; ఆయువున్‌= ఆయుర్దాయాన్ని; పడసి+ఇత్తున్‌= పొంది 
సుముఖుడికిస్తాను; రండు= మీరు నావెంట రండి; అని= అనుచు; వారిన్‌+కొనుచున్‌+అరిగెన్‌= వారిని తన వెంట 
తీసికొనివెళ్ళాడు. 


తాత్పర్యం: దేవేంద్రుడి రథసారథి అయిన మాతలి గుణకేశి అనే తన కొమార్తెకు విచారించుకొని, ఆర్యకుడు అనే 
సర్పనాయకుడి మనుమడున్నూ, చికురుడనే వాడి తనయుడున్నూ అయిన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. 
అట్టా నిర్ణయించుకొని ఆర్యకుడి దగ్గరకు వెళ్ళి ప్రీతితో సుముఖుడిని కోరాడు. అప్పుడు ఆర్యకుడు దుఃఖంతో 
'గరుత్మంతుడు వీని తండ్రియైన చికురుడిని చంపివేసి, నెలరోజులలో సుముఖుడిని కూడ సంహరిస్తానని కోపంతో 
పంతగించి పలికి వెళ్ళాడు. ఇట్టి దశలో మేము సుముఖుడి వివాహానికి సమ్మతించలేము' అని చెప్పాడు. ఆ మాటలు 
విని మాతలి దేవేంద్రుడి నడిగి సుముఖుడికి ఆయుస్సు తీసి యిస్తాను రంిడని వారిని తన వెంటబెట్టుకొని 
ఇం(దుడి కడకు వెళ్ళాడు. 


వ. వారల భాగ్యంబున నప్పు డింద్రుండును, నుపేంద్రుండును, నొక్కచో నుండం గని మాతలి యక్కార్యంబు 
విన్నవించినం గరుణించి జిష్టుండు విష్ణునకుం జెప్పి చేయించువాండై వైనతేయు దెసకుం దాన చాలి 
సుముఖుం జిరాయు రుపేతుం జేసిన 292 

ప్రతిపదార్థం: వారల భాగ్యంబునన్‌= వారి అదృష్టంచేత; అప్పుడు; ఇం(ద్రుండును; ఉపేంద్రుండును= విష్ణువు; ఒక్కచోన్‌= 

ఒక్కచోట; ఉండన్‌+కని= ఉండటం చూచి; మాతలి; ఆ కార్యంబు విన్నవించినన్‌= తాను వచ్చినపని మనవి చేయగా; 
కరుణించి; జిష్ణుండు= దేవేంద్రుడు; విష్ణునకున్‌+చెప్పి చేయించువాండు+ఐ= మహావిష్ణువునకు దెలిపి చేయించేవాడై; వైనతేయు 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


దెసకున్‌= వినతా పుత్రుడైన గరుత్మంతుడి దిక్కునకు; తాను+అ= తానే; చాలి= శక్తి గల్గినవాండై; సుముఖున్‌= సుముఖుడిని; 
చిర+ఆయుః+ఉపేతున్‌+చేసినన్‌= దీర్చాయుష్యంతో కూడినవాడిని చేయగా. 


తాత్సర్యం: వారి అదృష్టంవలన అప్పుడు ఇంద్రుడూ ఉపేంద్రుడూ ఒకే చోట ఉన్నారు. మాతలి వారిని చూచి 
వచ్చిన కార్యం నివేదించాడు. అందుకు సురపతి కరుణించి విష్ణుదేవుడికి చెప్పి చేయించదలచి, గరుత్మంతుడి 
విషయంలో తాను చాలుదునని ఎంచి సుముఖుడిని దీర్భాయుష్మంతుణ్ణి చేశాడు. 


క మాతలి పాణిగ్రహణం । బాతని( జేయించియున్న నంతయు విని తా 
నేతెంచి గరుడు( డతి కో । పాతురుండై రేంగి పెలుచ నమరాధిపుతోన్‌. 293 


వ. వాసుదేవ సన్నిధి నిట్లనియె. 294 


ప్రతిపదార్థం: మాతలి= ఇంద్ర సారథి; ఆతనిన్‌= సుముఖుడిని; పాణిగ్రహణంబు చేయించి= పెండి చేయించి; ఉన్నన్‌= 
సుఖంగా ఉండగా; అంతయున్‌+విని= ఆ విషయమంతా తెలిసి; గరుడుండు= గరుత్మంతుండు; తాన్‌+ఏతెంచి= తా 
నచ్చటికి వచ్చి; అతికోప+ఆతురుండు+ఐ= మిక్కిలి కోపంతో ఒడలు తెలియనివాడై; పెలుచన్‌+రే(గి= మిక్కిలి చెలరేగి; 
అమర+అధిపుతోన్‌= దేవతలకు రాజైన ఇంద్రుడితో; వాసుదేవ సన్నిధిన్‌= నారాయణుడి సముఖంలో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: మాతలి తన పుత్రికను సుముఖుడి కిచ్చి వివాహం జరిపించి ఉండగా ఆ సంగతి విని గరుత్మంతుడు 
అక్కడికి వచ్చి (క్రోధపరవశుడై ఇంద్రుడితో నారాయణుడి సమక్షంలో ఇట్టా అన్నాడు: 


క. “విను నీ వదితిసుతుండవు । వినత కొడుక నేను; విట్టవీ(గెడు మనకున్‌ 
జనకుండు గ శ్యపుం డొక్క(డ; | దనుజుల శోధించి చంపుదమ యిరువురమున్‌. 295 


ప్రతిపదార్థం: విను= వినుము; నీవు; అదితిసుతుండవు= అదితియొక్క కొడుకవు; నేను; వినత కొడుకన్‌= వినతయొక్క 
కొడుకును; విజ్జవీలెడు మనకున్‌= మిక్కిలిఒప్పుతున్న మనకు; జనకుండు= తండ్రి; కశ్యపుండు+ఒక్కండు+అ= కశ్యపుడొకడే; 
ఇరువురమున్‌= మనమిద్దరమునూ; దనుజులన్‌= రక్కసులను; శోధించి= వెదకి; చంపుదము+అ= చంపుదామా? 


తాత్సర్యం: 'అదితిపుత్రుడవు నీవు. వినతా పుత్రుడను నేను. వైభవాతిశయంగల మన కిద్దరికీ కశ్యపు డొక్కడే 
తండ్రి. ఇద్దరం కలిసి రాక్షసులను వెదకి వెదకి చంపుదామా? 


క. ఏమిట నీకేం దక్కున । నా మేరకు నడ్డపడితి 'నావుడు నింద్రుం 
డీ మహనీయ మహిమకును । ధామము విష్ణుండుగాక తక్కొరు( డగునే?” 296 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; ఏన్‌= నేను; ఏమిటన్‌= ఏ విషయంలో; తక్కువ?= లొచ్చు?; నా మేరకున్‌= నా నిర్ణయానికి; 
అడ్డపడితి(వి)= అడ్డం వచ్చావు; నావుడున్‌= అని గరుత్మంతుడనగా; ఇంద్రుండు= ఇంద్రుడు; ఈ మహనీయ మహిమకును= 
ఈ నీ గొప్ప ప్రభావానికి; ధామము= ఆశ్రయం; విష్ణుండు+కాక= విష్ణుదేవుడే తప్ప; తక్కు+ఒరుండు+అగునే?= మరొక్కడు 
కాడు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 467 


తాత్సర్యం: ఇంద్రా! ఏ విషయంలో నేను నీ కంటె తక్కువ? నా నిర్లయానికి నీవెందుకు అడ్డుపడ్డావు? అని 
గరుత్మంతుడు ప్రశ్నించగా సురనాథుడు ఈ నీ గొప్ప (ప్రభావానికి అంతటికీ విష్ణుదేవుడు తప్పు మరొక్కడు 


కారణం కాదు.” 


వ. అనిన విని గటకటం బడి గరుత్మంతుం డిట్లనియె: 297 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; కటకటంబడి= విచారపడి; గరుత్మంతుండు= గరుత్మంతుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టాఅన్నాడు. 


తాత్పర్యం: ఇంద్రుడి మాటలకు విచారపడి గరుత్మంతు డిట్లా అన్నాడు : 


ఉ.  '“తమ్ముడ! నీవు నా కొలంది తథ్యమెజుంగక నాకు నీచభా 
వమ్మగు భంగి. జేసితివి; వాసవ! యి య్యదితి ప్రసూత వం 
శ మృఖిలమ్ముం దాల్తు నొక సన్నపు టీ(కన; యిట్టి నన్ను నీ 
విమ్మెయి దూలపుత్తె! యని యీక్షణరోచుల. గెం పెలర్వంగన్‌. 298 


ప్రతిపదార్థం: తమ్ము(డ!= తమ్ముడవైన ఇంద్రుడా!; నీవు= నీవు; నా కొలంది= నా శక్తి యొక్క పరిమాణం; తథ్యము= 
వాస్తవంగా; ఎజుంగక= తెలియజాలక; నాకున్‌= నాకు; నీచభావమ్ము+అగుభంగిన్‌+చేసితివి= అల్పస్టితి కలిగేటట్టు వ్యవహరించావు; 
వాసవ!= ఇంద్రా! ఈ+అదితి ప్రసూత వంశమ్ము+అఖిలమ్మున్‌= ఈ అదితికి జన్మించిన దేవతాకులం అంతటినీ; ఒక 
సన్నము+ ఈంకన్‌+అ= ఒక సన్నపాటి ఈకమీదే; తాల్తున్‌= ధరించగలను; ఇట్టి నన్నున్‌= ఇట్లాంటి బలాఢ్యుడనైన నన్ను; 
నీవు= నీవు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తూల+పుత్తె?= చిన్నబుచ్చుతావా?; అని= అంటూ; ఈక్షణరోచులన్‌= కన్నుల 
కాంతులందు; కెంపు+ఎలర్పంగన్‌= ఎర్రదనం అతిశయించగా. 


తాత్సర్యం: “తమ్ముడా! నీవు నా శక్తి సామర్ధ్యాలు ఎట్ల్టాంటివో వాస్తవంగా (గ్రహించలేక నాకు హీనత్వమేర్చడేటట్టుగా 
ప్రవర్తించావు. అదితిగన్న సమస్త దేవతాకులాన్ని ఒక సన్నని ఈకపై ధరించగలను సుమా! ఇంతటి బలాఢ్యుడిని 
నన్ను నీవీరకంగా చిన్నబుచ్చుతావా?” అని నేత్రకాంతులలో ఎర్రదనం నిండగా. 


వ. ఉన్నం గనుంగొని కోపించి వాసుదేవుండు వెడనవ్వు నవ్వుచు. 299 
ప్రతిపదార్థం: ఉన్నన్‌= అక్కడుండగా; కనుంగొని= చూచి; కోపించి= అలుకపూని; వాసుదేవుండు= నారాయణుడు; వెడనవ్వు+ 
నవ్వుచున్‌= వెటకారంగా నవ్వుతూ. 


తాత్సర్యం: ఇం(ద్రుడిపై గ్రుడ్డురుముతూ అక్కడున్న గరుత్మంతుడిని చూచి నారాయణుడు వెటకారంగా నవ్వుతూ. 


క. 'నీవేటి మోపుకాండవు? । నా వెరవున నిన్ను నడపినను గర్వం బే 
లా వెడ(గి యంచు దనముం । జే వీంపున నిడ సురేంద్రజిత్తు వికలుండదై. 300 


ప్రతిపదార్థం: వెడ(గ!= వివేకహీనుడా!; నీవు+ఏటి మోపుకాండవు?= నీవేపాటి బరువు మోయగలవాడవు?; నా వెరవునన్‌= నా 
చాతుర్యంచేత; నిన్నున్‌+నడపినను= నిన్ను ప్రవర్తింపజేస్తుంటే; గర్వంబు+ఏలా?= నీ కింతటి పొగరెందుకు?; అంచున్‌= అని; 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనముంజే= తనయొక్క ముంజేతిని; వీ(పునన్‌+ఇడన్‌= అతడి వీపుమీద ఉంచగా; సురేం|ద్రజిత్తు= ఇంద్రుడిని జయించిన 
గరుత్మంతుడు; వికలుండు+ఐ= బెదరినవా6 డై. 


తాత్పర్యం: 'అవివేకీ! నీవు ఏపాటి భారం మోయగలవురా? నా సామర్థ్యంతో నిన్ను నడుపుకొనివస్తుంటే నీకు 
పాగరెందుకు” అంటూ పరమపురుషుడు తన ముంజేతిని అతడి వీపుమీద మోపాడు. ఆ భారానికి గరుత్మంతుడు 
బెదరిపోయాడు. 


కు ఎటికలు విచ్చుచు( దుండము । దెటిచుచు వ్రేంగడరి సొగసి త్రెళ్ళి వివశు(డై 
యటిచిన నోడకుమని హరి । నెఖి సక్క(గ( ద్రోచి యెత్తె నెేయంగ( గృపన్‌. 301 


ప్రతిపదార్థం: ఎఅకలు= రెక్కలు; విచ్చుచున్‌= చాస్తూ; తుండము+తెజుచుచున్‌= నోరు (ముక్కు పుటాలు) తెరుస్తూ; 
ర్రేగు+అడరి= బరువు అతిశయించటం చేత; సొగసి= మూర్చిల్లి; (త్రెళ్ళి= (క్రిందపడి; వివశుండు+ఐ= ఒడ లెరుగనివాడై; 
అజచినన్‌= ఆ(క్రోశించగా; హరి= విష్ణుమూర్తి; ఓడకుము+అని= భయపడవద్దని; నెగయంగన్‌= ఎగురుటకు; నెటిన్‌= 
ఈకలచిక్కును; చక్కంగన్‌+త్రోచి= బాగుగా సవరించి; కృపన్‌= దయతో; ఎత్తెన్‌= పైకెత్తాడు. 


తాత్సర్యం: పుండరీకాక్షుడు తన వీపుమీద చేయి మోపగానే ఆ బరువునకు గరుత్మంతుడు రెక్కలు చాస్తూ, నోరు 
తెరుస్తూ నొచ్చి నేలమీద కూలి ఒడలు తెలియక ఆ॥క్రందనం చేశాడు. అంతట శ్రీహరి “గరుడా! భయపడవ' ద్దని 
ఆతడి ఈకల చిక్కు చక్కగా సవరించి ఎగరటానికి కరుణతో అతడిని పైకెత్తాడు. 


వ. ఇవ్విధంబునం గేశవుండు గరుణించి గరుడని ననునయించి “యింక నవుదానికి నుద్దతి మాని బుద్దిగలిగి 
యుండు” మని వీడ్కొలిపి పుచ్చినం బోయెం; గావున గర్వంబు గొటిగా”; దింతయు నీ మహానుభావుం 
దెటుంగునని నారదుం జూపియితండు మాతలి కన్యా కార్యంబునకు. దోడైనడచె; నడుగు; మదియకాదు 
సర్వేశ్వరుం డగు మాధవు మాహాత్య్యం బితనికిం గరతలా మలకం బయి యుండు; బ్రభవిష్ణుండగు నాదివిష్ణుండు 
గదా యీ కృష్ణుం డీతని సహాయత్వంబు గల కౌంతేయులతోడం గూడి మనికి కార్యం' బనిన నారదుండు 
ధార్తరాష్తు నాలోకించి.' 302 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; కేశవుండు= శ్రీహరి; కరుణించి= దయచూపి; గరుడనిన్‌= గరుత్మంతుడిని; అనునయించి= 
ఓదార్చి; ఇంకన్‌= ఇటుపై; అవుదానికిన్‌= జరుగనున్న దానికి; ఉద్దతిన్‌మాని= గర్వం వదలి; బుద్ది+కలిగి+ఉండుము; అని; 
వీడ్కొలిపి= సెలవొసగి; పుచ్చినన్‌= పంపగా; పోయెన్‌= వెళ్ళాడు; కావునన్‌; గర్వంబు; కొజుగాదు= పనికిరాదు; ఇంతయున్‌= 
ఈ సంగతిఅంతా; ఈ+మహా+అనుభావుండు= ఈ మహాత్ముడు; ఎయుంగన్‌+అని; నారదున్‌+చూపి; ఇతండు= ఈ 
నారదమహర్షి మాతలి కన్యా కార్యంబునకున్‌= మాతలి కొమార్తె పనికై; తోడు+ఐ నడచెన్‌= సాయంగా వెంట వెళ్ళాడు; 
అడుగుము= నారదుడిని ప్రశ్నించుము; అది+అ కాదు= అంతమాత్రమే కాదు; సర్వ+ఈశ్వరుండు+అగు= విశ్వానికి 
ప్రభువైన; మాధవు మాహాత్య్యంబు= లక్ష్మీవల్లభుడి ప్రభావం; ఇతనికిన్‌= నారదుడికి; కరతల+ఆమలకంబు+అయి+ఉండున్‌= 
చేతిలోని ఉసిరిక కాయవలె స్పష్టంగా తోస్తూ ఉంటుంది; ఈ కృష్ణుండు= ఈ కృష్ణమూర్తి; ప్రభవిష్ణుండు+అగు= (ప్రభావశీలుడైన; 
ఆదివిష్ణుండు+కదా!= ఆదినారాయణమూర్తికదా!; ఈతని సహాయత్వంబు+కల= ఈతని తోడ్పాటు కలిగిఉన్న; కౌంతేయుల 
తోడన్‌= కుంతీ కుమారులతో; కూడి మనికి= కలసి జీవించటం; కార్యంబు= చేయదగిన పని; అనినన్‌= అని కణ్వమహాముని 
పలుకగా; నారదుండు; ధార్తర్మాష్టున్‌= ధృతరా(ష్టుడి కుమారుడైన దుర్యోధనుడిని; ఆలోకించి= చూచి. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 469 


తాత్సర్యం: ఈ విధంగా విష్ణుదేవుడు దయచూపి గరుత్మంతుడిని ఊరడించి, “ఇక మీదట నీవు గర్వం విడిచి 
బుద్దిగలిగి ఉండు'మని సెలవిచ్చి పంపగా, అతడు వెళ్ళిపోయాడు. కావున గర్వం పనికి రాదు. ఇదంతయు 
మహాత్ముడైన ఈ నారద మహర్షికి తెలుసు” అని దుర్యోధనుడికి నారదుడిని చూపి “ఈయన మాతలి కొమార్తె 
పనికై వారి వెంట వెళ్ళాడు. ఈయనను అడిగిచూడుము. ఇంతేకాదు, సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడి మహిమ ఇతడికి 
అరచేతిలోని ఉసిరిక కాయ సుమా! (ప్రభావశీలుడైన ఆదినారాయణమూర్తియే ఈ దేవకీనందనుడని (గ్రహించుము. 
ఈయన తోడ్పాటు గల కుంతీపుత్రులతో నీవు పొత్తుగలిగి ఉండటం చేయదగిన పని” అని కణ్యమహర్షి పలికాడు. 
అప్పుడు నారద మునీంద్రుడు సుయోధనుడిని చూచి. 


క. “బలవంతుల బలములు న । నగ్గలమగు బల మెదుర. గలుగ6ంగాం గీడ్పడు నే 
కొలందుల వారికి గర్వము । నిలుచునె నయమార్ల వృత్తి నిలిచిన భంగిన్‌.” 303 


ప్రతిపదార్థం: బలవంతుల బలములు= బలశాలులయొక్క శక్తులు; ఎదురన్‌= తమముందు; అగ్గలము+అగు+బలము= 
అధికమైన బలం; కలుగంగాన్‌= ఏర్పడగా; కీడ్పడున్‌= తక్కువయిపోతుంది; ఏ కొలందుల వారికిన్‌= ఎంతటి శక్తి సంపన్నులకైనా; 
నయమార్గవృత్తి= న్యాయమార్గ (ప్రవర్తనం; నిలిచిన భంగిన్‌= నిలబడినట్టుగా; గర్వము= పొగరు; నిలుచునె?= నిలబడగలదా?; 


తాత్పర్యం: 'బలవంతుల బలాలు అంతకంటె మిక్కుటమైన బలం ఎదురైనపుడు అవి (క్రిందైపోతాయి. ఎంతటి 
శక్తిసంపన్నులకయినా ధర్మమార్గ ప్రవర్తనం తలయెత్తి నిలబడినట్టుగా అహంకారం నిలబడలేదు. 


వ. అని పలికి వెండియు నిట్లనియె: 304 
తాత్సర్యం: అని పలికి మరల నారదు డిట్టా వచించాడు : 


ఆ. 'ఇదియకాని చేయ నెద్ది యే ననుచు । నిర్ణంధవృత్తి. దలంపు వట్టికొనిన 
నట్టి వాని కెందు నలజడి వాటిల్లు | గాలవుండు గుఖియ కా(డె మనకు? 305 


ప్రతిపదార్థం: ఇదియకాని= ఈ పని దప్ప; ఎద్దియేన్‌= మరేపనిని; చేయన్‌+అనుచున్‌= నేను చేయనని; నిర్భంధవృత్తిన్‌= 
కదలమెదలగూడని పట్టుదలయందు; తలపు పట్టుకొనినన్‌= తన అభిప్రాయం నిల్పితే; అట్టివానికిన్‌= అట్లాంటి మొండి 
పట్టుపట్టినవాడికి; ఎందున్‌= ఎచ్చటకూడ; అలజడి= క్లేశం; పాటిల్లున్‌= కల్గుతుంది; గాలవుండు= గాలవుడనే ముని కుమారుడు; 
మనకున్‌= మనకు; గుటీ+అ కాండె= ఇందుకు సాక్షి కాడా? 


తాత్సర్యం: 'నేనీ పనిదప్ప మరే పనీ చేయను - అని మొండిపట్టుపట్టినవాడికి ఎక్కడ కూడా ఆపదలే కల్గుతాయి. 
గాలవుడనే ముని కుమారుడు ఇందుకు ఉదాహరణం. 


వ. వినుము విశ్వామిత్రు పాల విద్యాభ్యాసంబు సేసి గాలవుండను మునికుమారుండు '“గురుదక్షిణ యేమి 
సమర్పింతు' నని యడిగిన, నతం'దేమియు నేలగియని యుడిపిన, నుడుగక యెన్ని సెప్పిన నన్నింటికి 
నన్నిసెప్పి నిర్ణంధించినం గటకటంబడి యత్తపోధనవర్యుం 'డట్లేని శుద్ద ధవళవర్ణంబులై యొక్క కర్ణంబు 
నీలంబైన యుత్తమాశ్వంబు లెనమన్నూటు దెచ్చి యి'మ్మని పలికినం బోయి. 306 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుము; విశ్యామిత్రుపాలన్‌= విశ్వామిత్రుడి దగ్గర; విద్యా+అభ్యాసంబు చేసి= విద్యను నేర్చి; గాలవుండు అను 
ముని కుమారుండు; గురుదక్షిణ; ఏమి; సమర్సింతున్‌?= ఇచ్చికొనేది?; అని+అడిగినన్‌; అతండు= విశ్వామిత్రుడు; ఏమియున్‌; 
ఏల; అని; ఉడిపినన్‌= మాన్సగా; ఉడుగక= మానక; ఎన్ని చెప్పినన్‌; అన్నింటికిన్‌; అన్నిచెప్పి; నిర్బంధించినన్‌= బలాత్కారం 
చేయగా; కటకటంబడి= కోపించి; ఆ+తపోధన+వర్యుండు= తపమే ధనంగా గల మునులలో శ్రేష్టుడు విశ్వామిత్రుడు; 
అట్టు+ఏనిన్‌= అట్లా అయితే; శుద్ద ధవళ వర్లంబులై= కేవలం తెల్లని రంగు కలిగినవై; ఒక్క కర్షంబు= ఒక చెవి; నీలంబు+ 
౧ ౧ ఢా దం యా ధా య (నే 
ఐన= నల్లనిరంగు కలిగిన; ఉత్తమ+అశృంబులు= మేలుజాతి గుర్రాలు; ఎనమన్నూణు= ఎనిమిది వందలు; తెచ్చి+ఇమ్ము; 
అని; పలికినన్‌; పోయెన్‌= తేవటానికి గాలవుడు వెళ్ళాడు. 


తాత్సర్యం: దుర్యోధనా! ఆ గాలవుడి వృత్తాంతం వినుము. గాలవుడనే ముని కుమారుడు విశ్వామిత్రుడి దగ్గర 
విద్యలు అభ్యసించి 'తమకు గురుదక్షిణ నేనేమి సమర్పించుకొనవలెనో సెలవివ్వండి' అని గాధేయుడిని అడిగాడు. 
అందుకు విశ్వామిత్రుడు 'ఏమీ వద్దు" అన్నాడు. అన్నప్పటికీ గాలవుడు మానక గురువు చెప్పిన ప్రతిమాటకూ 
బదులు చెపుతూ గురుదక్షిణ చెప్పితీరవలెనని బాధించాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అట్టాగయితే శరీరమంతా 
తెల్లగా ఉండి, ఒక చెవిమాత్రం నల్లగా ఉండే మేలుజాతి గుర్రాలు ఎనిమిదివందలు తెచ్చి ఇవ్వవలసిందని 
అడిగాడు. అట్లాగే అని గాలవుడు అశ్వాలకోసం అక్కడినుంచి బయలుదేరివెళ్ళాడు. 


తే.  గాలవుం డవ్విధము ఘోటకముల నెందు |; బడయలేక చింతాభరభ్రాంతు. డగుచు 
వెడలి యాహార నిద్రలు విడిచి తా మ । హాపథము. బోదుగాకని యరిగి యరిగి. 307 


ప్రతిపదార్థం: గాలవుండు= గాలవుడు; ఆ+విధము ఘోటకములన్‌= ఆ రకమైన గుర్రాలను; ఎందున్‌= ఎక్కడా; పడయన్‌లేక= 
సంపాదించలేక; చింతాభర+(భ్రాంతు(డు+అగుచున్‌= విచారభారంచేత మనసు చలించినవాడు బౌతూ; వెడలి= పయనమై; 
ఆహారని[ద్రలు విడిచి; తాన్‌= తాను; మహాపథమునన్‌+పోదున్‌+కాక= (ప్రాణాంతం కావించుకుంటాను గాక; అని; నిశ్చయించుకొని; 
అరిగి అరిగి= వెళ్ళి వెళ్ళి. 


తాత్సర్యం: దేహమంతా తెలుపు, ఒక చెవి మాత్రం నలుపు కలిగిన గుర్రాలను గాలవుడు ఎక్కడా సంపాదించలేక 
పోయాడు. విచారభారం చేత భ్రమచెంది ఆహారనిద్రలు కూడ మాని వేశాడు. ప్రాణాంతం చేసుకుంటానని 
నిరయించుకొని గాలవుడు అటా వెళ్ళి వెళ్ళి. 

(ac) ౧ 


వ. ఒక్కచో గరుడునిం గని బాలసఖుండు గావున నతనికిం దనవృత్తాంతంబు సెప్పిన నతండు కరుణా 
భరితుండై 308 


ప్రతిపదార్థం: ఒక్కచోన్‌= ఒకచోట; గరుడునిన్‌+కని; బాలసఖుండుకావునన్‌= చిననాటి చెలికాడు గనుక; అతనికిన్‌; తన 
వృత్తాంతంబు= తన సమాచారం; చెప్పినన్‌; కరుణా భరితుండు+ఐ= గరుత్మంతుడు దయతో నిండినవాడై 


తాత్పర్యం: దైవికంగా ఒకచోట గరుత్మంతుడిని చూశాడు. గరుత్మంతుడు తనకు చిననాటి చెలికాడుగనుక 
అతనికి సంగతి అంతా చెప్పాడు. గరుడుడు దయతో నిండిన మనసు కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “దేవతలు గాని యిట్టివి । గావింపం జాల రీ సకల దిక్కులలో 
దేవేంద్రు దిక్కు బహు దివి । జావాసం బందు బోద మని మునిపుత్తున్‌.' 309 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 471 


ప్రతిపదార్థం: దేవతలు+కాని= వేల్పులు తప్ప; ఇట్టివి= ఇటువంటి పనులు; కావింపన్‌+చాలరు= చేయలేరు; ఈ సకల 
దిక్కులలోన్‌= ఈ దిక్కులన్నింటిలో; దేవేంద్రు దిక్కు= తూర్పు; బహు దివిజ+ఆవాసంబు= పలు దేవతలకు నిలయం; 
అందున్‌+పోదము+అని= అక్కడికి వెళ్ళుదామని; మునిపుత్రున్‌= గాలవుడిని. 


తాత్సర్యం: దేవతలు తప్ప ఇలాంటి కార్యాలు ఇతరులు సాధించలేరు. అన్ని దిక్కులలో తూర్పు దిక్కు వేల్పులకు 
నిలయం కనుక అక్కడకి వెళదామని గరుత్మంతుడు గాలవుడితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అఅకడ నిడి ప్రాబ్ముఖుందై | పటిచి జలధిలోన6 జదల. బాటిడునెడ6 జె 
యతి దప్పి నిలువ జాలక | యొటిగిన గాలవుని డించె నొక గిరి మీందన్‌. 310 


ప్రతిపదార్థం: అజకడన్‌+ఇడి= భుజస్కంధంపై పెట్టుకొని; ప్రాక్‌+ముఖు(డు+ఐ= తూరుపు మొగమైనవాడై; పఅచి= పరువెత్తి; 
జలధిలోనన్‌= సముద్రంమీద; చదలన్‌= ఆకాశంలో; పాటెడు+ఎడన్‌= ఎగిరిపోయేటప్పుడు; చెయ్వు+అటీ= చేష్టలుడిగి; దప్పిన్‌= 
శ్రమచేత; నిలువన్‌+చాలక= స్కంధ (ప్రదేశంమీద ఉండలేక; ఒఅగిన గాలవునిన్‌= (ప్రక్కకు (వాలిన గాలవుడిని; ఒక 
గిరిమీందన్‌= ఒక కొండమీద; డించెన్‌= గరుత్మంతుడు దించాడు. 


తాత్పర్యం: గరుత్మంతుడు గాలవుడిని తన భుజస్కంధంమీద కూర్చుండ బెట్టుకొని, తూర్పు ముఖంగా 
బయలుదేరి సముద్రంమీద ఆకాశవీధిలో ఎగిరిపోతూ ఉండగా గాలవుడు చేష్టలుడిగి, శ్రమచేత నిలువలేక 
ప్రక్కకొరుగుతుండగా అతడిని ఒక కొండ మీద దించాడు. 


వ. ఇట్లు డించి డప్పిదేర్ది యందు. గశ్యప నందనుండు శాండిలి యను నొక్క తపస్విశాపంబునం బక్షంబులు 
డుల్లి యనుగ్రహంబునం గ్రమ్మజణ వచ్చిన విషాదమోదంబు లనుభవించి యట ననుట సాలించి మగుడ 
మహీతలంబునకు మునికుమారుం దెచ్చి యయాతి తన నెచ్చిలియని ప్రతిష్టానపురనాథుండగు నతని కడకు 
నాతనిం దోడ్కొని చని, యగ్గాలవు తెటిం గెటింగించిన నతండు. 311 


ప్రతిపదార్థం: ఇట్టు; డించి= దించి; డప్పి+తేర్చి= (శ్రమను పోగొట్టి; అందున్‌= ఆ గిరిమీద; కశ్యపనందనుండు= కశ్యప ప్రజాపతి 
కుమారుడైన గరుత్మంతుడు; శాండిలి+అను+ ఒక్క తపస్వి శాపంబునన్‌= శాండిలి అనే పేరుగల ఒకానొక ముని శాపం 
వలన; పక్షంబులు= రెక్కలు; డుల్లి= రాలి; అనుగ్రహంబునన్‌= ఆ ముని కృపవలన; (క్రమ్మణన్‌= మరల; వచ్చినన్‌= 
మొలవగా; విషాద+మోదంబులు= రెక్కలు రాలినందుకు దుఃఖమును, మరల మొలచినందుకు సంతోషమును; అనుభవించి; 
అటచనుట= అలా తూర్పు దెసకు వెళ్ళటం; చాలించి= మాని; మగుడన్‌= మరల; మహీతలంబునకున్‌= భూస్ఫలికి; 
మునికుమారున్‌+తెచ్చి; యయాతి= యయాతి అనే పేరుగల రాజు; తన నెచ్చెలి+అని= తన (ప్రియమి(త్రుడని; (ప్రతిష్టాన 
పురనాథుండు+అగు= ప్రతిష్టాన పట్టణానికి అధిపతిఅయిన; అతని కడకున్‌= యయాతిదగ్గరకు; అతనిన్‌= గాలవుడిని; 
తోడ్కొని చని= తీసికొని వెళ్ళి; ఆ+గాలవు తెజంగు= ఆ గాలవుని వృత్తాంతం. ఎజీంగించినన్‌= చెప్పగా; అతండు= ఆ 
యయాతి మహారాజు. 


తాత్సర్యం: గరుత్మంతుడు గాలవుడిని కొండమీద దించి బడలిక పోగొట్టాడు. అక్కడ శాండిలి అనే పేరుగల ఒక 
మునీశ్వరుడి శాపంవలన తన రెక్కలు రాలి పడగా దుఃఖించి ఆ ముని అనుగ్రహంతో మరల మొలవగా 
సంతోషించి తూర్పు దెసగా ప్రయాణం సమకట్టటం మానివేశాడు. గరుడుడు మరల గాలవుని భూమండలానికి 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొనివచ్చాడు. ప్రతిష్టానపురాధీశ్వరుడు యయాతి తనకు అనుగు చెలికాడగుటవల్ల అతడి చెంతకు గాలవుడిని 
తోడ్కొని వెళ్ళి ఆతడి వృత్తాంతమంతా చెప్పాడు. 


క. తన కట్టి గుట్టిములు లే । కునికిని మాధవి యనంగ నొప్పెడు పుత్తిన్‌ 
ముని కొసంె దీనికై యే । మనుజేశు(డు నీడ హయసమాజము ననుచున్‌. 312 


ప్రతిపదార్థం: తనకున్‌= తనకు; అట్టి గుజ్జములు= అట్లాంటి గుర్రాలు; లేక+ఉనికిని= లేకుండుటవలన; మాధవి+అనంగన్‌+ 
ఒప్పెడు= మాధవి అనే పేరుతో (ప్రకాశించే; పుత్రిన్‌= కొమార్తెను; దీనికై= ఈ కన్యకకై; ఏ మనుజ+ఈశు(డు= ఏ రాజైనను; 
హయసమాజమున్‌= అశ్వాల సమూహాన్ని; ఈండె?= ఇవ్వకుంటాడా?; అనుచున్‌= అని భావించి; మునికిన్‌+ఒసగాన్‌= 
గాలవుడికి సమర్పించాడు. 


తాత్పర్యం: యయాతి మహారాజు తనకు అట్లాంటి గుర్రాలు లేనందున మాధవి అనే తన పుత్రికను - ఈ కన్యక 
కొరకై ఏ రాజైనను గుర్రాల నివ్వకపోతాడా అని భావించి గాలవుడికి ఆమెను సమర్పించాడు. 


వ. ఇ టొసంగినం దోడుకొని. 313 


తాత్సర్యం: ఇట్లా ఇవ్వగా ఆమెను (మాధవిని) వెంటబెట్టుకొని. 


తే. ఇట్టి హయములుగల రాజు లెవ్వరొక్కొ! , యనుచు. దిరిగి యయోధ్యకు€ జని తదీయ 
నాథు నిక్ష్వాకు గనిన నన్నరవరుండు । దనకు నిన్నూటి కాని లేవనియె హరులు. 314 


ప్రతిపదార్థం: ఇట్టి హయములు= ఇట్లాంటి గుర్రాలు; కలరాజులు= కలిగిన భూపతులు; ఎవ్వరు+ఒక్కొ!= ఎవరున్నారో!; 
అనుచున్‌= అని తలస్తూ; తిరిగి= సంచరించి; అయోధ్యకున్‌+చని= అయోధ్యానగరానికి వెళ్ళి; తదీయనాథున్‌= ఆ పట్టణ 
ప్రభువైన; ఇక్ష్యాకున్‌+కనినన్‌= ఇక్ష్వాకు భూపాలుడిని దర్శించగా; ఆ+నరవరుండు= ఆ మనుజేశ్వరుడు; తనకున్‌= తనకు; 
ఇన్నూజు+అ+కాని= రెండువందలే తప్ప(అంతకుమించి); హరులు= గుర్రాలు; లేవు+ అనియెన్‌= లేవని చెప్పాడు. 


తాత్సర్యం: యయాతి మహారాజు తనకిచ్చిన మాధవిని వెంటబెట్టుకొని, గాలవుడు విశ్వామిత్రుడు చెప్పిన లక్షణాలు 
కల గుర్రాలు కలిగిన రాజు లెవరా అంటూ సంచారం చేసి, ఇక్ష్వాకు మహారాజు ఏలుతున్న అయోధ్యానగరానికి 
వచ్చాడు. ఆయనను సందర్శించాడు. ఆయన తనకు అట్లాంటి గుర్రాలు రెండువందలు తప్ప అంతకుమించి లేవని 
చెప్పాడు. 


క. అన విని మాధవి బుషికి । ట్లను నొక్క మహానుభావు నతుల వరమునం 
దనయవతి నయ్యు నేం గ। న్యన యగుదుంగాన నిమ్ము నన్నీతనికిన్‌. 315 


ప్రతిపదార్థం: అనన్‌+విని= ఇక్ష్వాకు మహారాజు అట్టా చెప్పగా విని; మాధవి= యయాతి పుత్రి; బుషికిన్‌= మునిఅయిన 
గాలవుడికి; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది; ఒక్క మహానుభావు+ అతులవరమునన్‌= ఒకానొక మహనీయుడి సాటిలేని 
వరంచేత; తనయవతిన్‌+అయ్యున్‌= బిడ్డలు కన్నదాననైనప్పటికిన్నీ, నేన్‌= నేను; కన్యన్‌+అ+అగుదున్‌= పెండ్లికాని కన్యకగానే 
ఉంటాను; కానన్‌= కాబట్టి; నన్నున్‌= నన్ను; ఈతనికిన్‌= ఈ ఇక్ష్వాకు మహారాజునకు; ఇమ్ము= అర్పించుము. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 473 


తాత్సర్యం: ఇక్ష్వాకు విభుడి మాట లాలకించి మాధవి గాలవుడితో ఇట్టా చెప్పింది. “ఒకానొక మహాత్ముడి 
వరప్రభావం వలన నేను బిడ్డలను కన్నప్పటికీ, కన్యకగానే ఉంటాను. కనుక నన్ను ఈతడికి భార్యగా సమర్పించండి. 


వ. ఒక్కసమయంబు సేసికొని యిచ్చి గుట్టింబులు వచ్చినవి యెల్లరాయుచ్చి కొమ్మనిన గాలవుండు నవ్విధంబునకు 
సమ్మతించె; నపత్యార్థియై యిక్ష్వాకుండును నయ్యుంకువునకు భార్య యగుట పుత్రజన్మావధిగా నొడివి 
యశ్వంబుల నొసంగి కన్యకం బరిగ్రహెంచి దానియందు వసుమనస్సుండను కొడుకుం బడసి గాలవునకు 
నమ్మగువను మగుడ సమర్పించిన( జూచి యబ్ద్బంగిం గలచోట్ల నెల్ల నరసి తురంగంబులం గావించికొమ్మని 
యతనికిం జెప్పి సుపర్ణుండు సనియె; మటియు మహీతలంబునం గ్రుమ్మరి యమ్ముని కుమారుండు గందువ 
లెటింగి పోవంబోవ. 316 


ప్రతిపదార్థం: ఒక్క సమయంబు+చేసికొని= ఒక ఒడంబడిక కావించుకొని; ఇచ్చి= పత్నిగా నన్నాసగి; గుజ్జంబులు వచ్చినవి+ 
ఎల్లన్‌= వచ్చిన గుర్రాల నన్నింటిని; రాన్‌+పుచ్చికొమ్ము= వచ్చినట్టుగా తీసికొమ్ము; అనినన్‌= అని మాధవి చెప్పగా; 
గాలవుండు; ఆ విధంబునకున్‌; సమ్మతించెన్‌= అంగీకరించాడు; ఇక్ష్వాకుండును; అపత్య+అర్థిఐ= సంతానాన్ని అభిలషిస్తున్నవాడై; 
ఆ+ఉంకువునకున్‌= ఆ శుల్కానికి (అల్లుడు కన్యకార్థం మామకిచ్చే (ద్రవ్యం); భార్య+అగుట= మాధవి తనకు పెండ్డమగుట; 
పుత్రజన్మ+అవధిగాన్‌+నొడివి= కుమారుడు కలుగునంతవరకే గడువుగా చెప్పి; అశ్వంబులన్‌; ఒసంగి= గాలవున కిచ్చి; 
కన్యకన్‌; పరిగ్రహించి= స్వీకరించి; దానియందున్‌= మాధవియందు; వసుమనస్సుండు, అను కొడుకున్‌; పడసి= పొంది; 
గాలవునకున్‌; ఆ+మగువను= ఆ కాంతను; మగుడన్‌ సమర్పించినన్‌= తిరిగి ఇచ్చివేయగా; సుపర్గుండు= గరుత్మంతుడు; 
చూచి= ఆ విధమంతా చూచి; ఆ+భంగిన్‌= ఆరీతిగా; కలచోట్లన్‌+ఎల్లన్‌+అరసి= గుర్రాలున్న తావులన్నిటిని చూచి; 
తురంగంబులన్‌= అశ్వములను; కావించికొమ్ము= సంపాదించుకొమ్ము; అని; అతనికిన్‌= గాలవునకు; చెప్పి; చనియెన్‌= తన 
దారిని తానే వెళ్ళాడు; మణియున్‌; మహీతలంబునన్‌= భూ (ప్రదేశంలో; (క్రుమ్మరి= సంచరించి; ఆ+ముని కుమారుండు; 
కందువలు+ఎణీంగి= గుర్రాలున్న జాడలు దెలిసి; పోవన్‌+పోవన్‌= పోతూ పోతూ ఉండగా. 


తాత్సర్యం: ఒక ఒడంబడిక చేసుకొని నన్ను ఇక్ష్యాకుడికి పత్నిగా నిచ్చి వచ్చిన గుర్రాలను వచ్చినట్టుగా పుచ్చుకొమ్మని 
మాధవి చెప్పింది. అందుకు గాలవుడు సమ్మతించాడు. సంతానం అభిలషిస్తున్న ఇక్ష్వాకు చక్రవర్తి ఒక కుమారుడు 
కలుగునంత వరకే మాధవి తనకు భార్యగా ఉంటుందని పల్కి, కన్యాశుల్కంగా ఇన్నూరు గుర్రాలను గాలవుడికి 
సమర్పించాడు. ఇక్ష్వాకువు మాధవి యందు వసుమనస్సుడు అనే కొడుకును పొంది తిరిగి ఆమె నతని కిచ్చివేశాడు. 
ఇదంతయు గమనించిన గరుత్మంతుడు ఈ పద్దతిలోనే గుర్రాలను సంపాదించుకొమ్మని మునిపు(త్ర్రుడికి చెప్పి 
వెళ్ళిపోయాడు. గాలవుడు గుర్రాల కొరకు అవనీతలంలో తిరుగుతున్నాడు. 


క ఆ సమయంబునను దివో । దాసుండు నౌశీనరుండు( దరుణికి నిన్నూ 
జేసి హయంబుల నిచ్చి మ । హాసత్త్యుల సుతులం బడసి రధికప్రీతిన్‌. 317 


ప్రతిపదార్థం: ఆ సమయంబునను= అట్టితరి; దివోదాసుండున్‌= కాశీనగరాధిపతి అయిన దివోదాసుండు; జొశీనరుండున్‌= 
భోజపుర (ప్రభువైన జౌశీనరుడును; తరుణికిన్‌= చెలువయైన మాధవికి; ఇన్నూణు+ఏసి= రెండేసి వందలు; హయంబులన్‌+ఇచ్చి= 
గుర్రాల నొసగి; అధికట్రీతిన్‌= మిక్కుటమైన సంతోషంతో; మహాసత్తులన్‌= మిక్కిలి బలశాలులైన; సుతులన్‌+పడసిరి= 
కొడుకులను కన్నారు. 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అట్టి సమయంలో కాశీశ్వరుడైన దివోదాసుడు, భోజపురాధీశ్వరుడైన జౌశీనరుడు మాధవికి రెండేసి 
వందల గుర్రాల నిచ్చి అధిక బలవంతులైన కుమారులను పరమసంతోషంతో పొందారు. 


వ. ఇట్లు క్రమంబున. గాశీశ్వరునకు. బ్రతర్దనుని భోజపురనాథునకు శిబిం గనిన యక్కన్యకం గొని వెండియు 
వసుంధరం దిరుగుచుండ గరుత్మంతుండు గ్రమ్మటి వచ్చి యమ్మునితో నీ వింక జాలింబడ వలవ; దొక్క 
కారణంబున నీ రాజులు మువ్వురకు నివ్వాజులు గలిగె; నింతియకాని యొండెడ నీచందంబున మొత్తంబులై 
దొరకనేర; వియ్యాటునూటు గుట్టింబులను గురువునకు సమర్పింపు; మొక్కటి సెప్పెద విను'మని 
యిట్లనియె. 318 

ప్రతిపదార్థం: ఇట్టు; క్రమంబునన్‌= వరుసగా; కాశీశ్యరునకున్‌= కాశీపట్టణ (ప్రభువైన దివోదాసునకు; ప్రతర్దనునిన్‌= (ప్రతర్హనుడనే 

కుమారుడినీ; భోజపురనాథునకున్‌= భోజపట్టణానికి భర్తఅయిన జౌశీనరునకు; శిబిన్‌= శిబిఅనే పుత్రుడినీ; కనిన= కనినట్టి; 
ఆ+కన్యకన్‌= బిడ్డలను కనికూడ కన్యాత్వం పాయని మాధవిని; కొని= గాలవుడు వెంటబెట్టుకొని; వెండియున్‌= మరల; 
వసుంధరన్‌= భూమిలో; తిరుగుచున్‌; ఉండన్‌; గరుత్మంతుండు; (క్రమ్మణీవచ్చి= మరలివచ్చి; ఆ+మునితోన్‌= గాలవుడితో; 
నీవు; ఇంకన్‌; జాలిన్‌+పడన్‌+వలవదు= (శమపడవద్దు; ఒక్క కారణంబునన్‌= ఒక హేతువు చేత; ఈ రాజులు మువ్వురకున్‌= 
ఇక్షాకువు, దివోదాసుడు, జౌశీనరుడు అనే ఈ ముగ్గురు ప్రభువులకు; ఈ+వాజులు+కలిగెన్‌= ఈ గుర్రాలు లభించాయి; 
ఇంతియకాని= ఇంతేతప్ప; ఒండు+ఎడన్‌= మరొక్కచోట; ఈ చందంబునన్‌= ఈ మాదిరి; మొత్తంబులు+ఐ= గుంపులుగా; 
దొరకన్‌+నేరవు= లభించజాలవు; ఈ+ఆణునూణు గుజ్జంబులను= నీవు సంపాదించిన ఈ ఆరువందల గుర్రాలను; 
గురువునకున్‌= గురువైన విశ్వామిత్రుడికి; సమర్పింపుము; ఒక్కటి చెప్పెదన్‌; వినుము; అని; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్టా కాశీశ్వరుడైన దివోదాసుడికి ప్రతర్హనుడు అనే కుమారుడిని, భోజ పట్టణాధీశ్వరుడైన బౌశీనరునకు 
శిబి అనే తనయుడిని క్రమంగా మాధవి కన్నది. కనికూడా కన్యాత్వం కోల్పోని ఆమెను వెంటబెట్టుకొని మళ్ళీ 
గుర్రాలకై గాలవుడు భూ సంచారం చేస్తుండగా గరుత్మంతుడు మరల వచ్చి అతడితో- 'నీవిక శ్రమపడవద్దు. 
ఒకానొక కారణం చేత ఈ ముగ్గురు రాజులకు ఇట్టాంటి గుర్రాలు లభించాయి. అంతేకాని లోకంలో మరెక్కడా 
ఈ విధంగా ఇన్ని గుర్రాలు దొరకవు. ఈ ఆరువందల అశ్వాలను నీ గురుడైన విశ్వామిత్రుడికి సమర్సించుము. 
ఒక మాట చెపుతాను, వినుము. 


క ఈ మువ్వుర తెజంగునం దగ । నా మునియుం గొడుకు. బడయునట్లుగ నిమ్మీ 
కోమలిని గొటింతకు వి | శ్వామిత్రున కెట్టులైన సంప్రార్ధనతోన్‌. 319 


ప్రతిపదార్థం: ఈ మువ్వుర తెజంగునన్‌= ఈ ముగ్గురు రాజులవలెనే; తగన్‌= యుక్తంగా; ఆ+మునియున్‌= మౌనిఐన ఆ 
విశ్వామిత్రుడున్నూ; కొడుకున్‌= కుమారుడిని; పడయునట్టుగన్‌= పొందేటట్టుగా; కొణంతకున్‌= తక్కువపడిన ఇన్నూరు 
గుర్రాల కొరకు; ఎట్టులు+ఐనన్‌= ఏవిధంగా నైనా; సంప్రార్థనతోన్‌= వేడికోలుతో; ఈ కోమలినిన్‌= సుకుమారిఅయిన ఈ 
మాధవిని; ఇమ్ము= గురుదక్షిణగా సమర్పించుము. 


తాత్సర్యం: ఈ ముగ్గురు రాజుల వలెనే మౌనిఅయిన విశ్వామిత్రుడు కూడ కుమారుడిని కనే విధంగా తక్కువ 
పడిన ఆ రెండువందల గుణ్టాల కొరకై ఎట్టాగైనా వేడుకొని విశ్వామిత్రుడికి తరుణిఅయిన మాధవిని 
సమర్సించవలసింది.' 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 475 


వ. అని తానును. దోడుసని యత్తపస్విపాలికింబోయి యత్తెజం గెటింగించి, గాలవుం గానిపించి, 'యీతండు 
బాలుండు, నీవు దయాళుండ' వితనిం గృతార్టుం జేయవలయు నని ప్రార్థించి పక్షిరా జక్కార్యంబు చక్కంజేసి 

థి రథ రాజ 
పోయిన. 320 


ప్రతిపదార్థం: అని; తానును; తోడు+చని= సహాయంగా బయలుదేరి; ఆ+తపస్విపాలికిన్‌+పోయి= ఆ మునీంద్రుడి 
చెంతకుపోయి; ఆ+తెణంగు+ఎజింగించి= గాలవుడు ఆరువందల గుర్రాలను సంపాదించినవైనమూ, మరెక్కడా అలాంటి 
గుర్రాలు దొరకని స్థితీ తెలిపి; గాలవున్‌; కానిపించి= చూపి; ఈతండు; బాలుండు= పసివాడు; నీవు; దయాళుండవు= 
కరుణాస్వభావుడవు; ఇతనిన్‌; కృతార్ణున్‌+చేయన్‌+వలయున్‌= కోరిక నెరవేరినవాడినిగా కావించవలెను; అని ప్రార్థించి= అని 
వేడుకొని; పక్షిరాజు= ఖగనాథుడైన గరుత్మంతుడు; ఆ+కార్యంబు; చక్కన్‌+చేసి= సరిపరచి; పోయినన్‌= వెళ్ళగా. 


తాత్సర్యం: గరుత్మంతుడు తాను కూడ గాలవుడికి తోడుగా విశ్వామిత్ర మునీం(ద్రుడి పాలికి వెళ్ళి గాలవుడిని 
చూపి, అతడు ఆరువందల అశ్వాలను సంపాదించిన వైన మెరింగించి “ఇతడు పసివాడు; నష కృపాస్వభావుడివి. 
ఇతడిని గురు బుణంనుండి విముక్తుణ్ణి కావించు'మని వేడుకొని, పని చక్కబెట్టి వెళ్ళిపోగా. 


క మునివరు( డష్టకు. డనియెడు | తనయు. బడసి శిష్యునకు సుదతి నొప్పించెన్‌; 

వనితయు( దపంబు సేయం । జనియెను; గాలవున కిట్టి చరితము గలిగెన్‌. 321 
ప్రతిపదార్థం: మునివరు(డు= మునులలో ్రేష్టుడైన విశ్వామిత్రుడు, అష్టకుండు+అనియెడు= అష్టకుడనే పేరుగల; తనయున్‌+ 
పడసి= కుమారుడిని పొంది; శిష్యునకున్‌= ఛాత్రుడైన గాలవుడికి; సుదతిన్‌= చక్కని దంతాలుగల మాధవిని; ఒప్పించెన్‌= 
అతడికి అప్పజెప్పాడు; వనితయున్‌= మాధవియు; తపంబుచేయన్‌+చనియెన్‌= తపస్సు చేయటానికి వెళ్ళింది; గాలవునకున్‌= 
గాలవుడికి; ఇట్టి చరితము= ఇట్టి వర్తనం; కలిగెన్‌= సం(ప్రాప్తమైనది. 


తాత్పర్యం: మునిపుంగవుడైన విశ్వామిత్రుడు అష్టకుడనే కుమారుడిని కని శిష్యుడికి మాధవిని అప్పగించాడు. 
మాధవి కూడ తపస్సు చేసికొనటానికి వెళ్ళిపోయింది. గాలవుడి కథ ఇట్లా జరిగింది. 


వ. కావున నెట్టివారికి నిర్ణంధము దగదు; దుర్మానంబు దుర్దశ నాపాదించు; నయ్యయాతి దుర్మానంబునంగాదె 
పుణ్యలోక పరిభ్రష్ణుండై మాధవీ పుత్తులగు నన్నలువురు దౌహిత్రులకతంబున నూర్భ్వగతిం గనియె; 
నట్లగుటం జేసి. 322 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఎట్టివారికిన్‌= ఎటువంటివారికైనను; నిర్భంధము తగదు= బలాత్కారం కూడదు; దుర్మానంబు= 

దురహంకారం; దుర్దశన్‌= దుస్థితిని; ఆపాదించున్‌= కలిగిస్తుంది; ఆ యయాతి; దుర్మానంబునన్‌+కాదె= దుర్గర్వం వల్లనే 
కదా; పుణ్యలోక పరిభ్రష్టుండు+ఐ= ఉత్తమలోకాలనుండి జారినవాడై; మాధవీపుత్రులు+అగు= మాధవి అనే తన కొమార్తె 
కొడుకులైన; ఆ+నలువురు దౌహి(తుల కతంబునన్‌= ఆ నలుగురు మనుమళ్ళ మూలాన (దుహిత= కూతురు; దౌహిత్రుడు= 
దుహితయొక్క పుత్రుడు- మనుమడు); ఊర్హ్వగతిన్‌+కనియెన్‌= ఉత్తమలోక ప్రాప్తినందాడు; అట్టు+ అగుటన్‌+చేసి= అందువలన. 


తాత్సర్యం: దుర్యోధనా! ఎట్టివారికైనా నిర్భంధం పనికిరాదు. దురహంకారం దుస్థితి కలిగిస్తుంది. యయాతి 
మహారాజు దురహంకారం చేతనే పుణ్యలోకాలనుండి దిగజారి కొమార్తె మాధవియొక్క నలుగురు తనయుల 
మూలాన ఊర్హ్చ్యలోక ప్రాప్తి నందాడు. కాబట్టి- (తరువాతి పద్యంతో అన్వయం.) 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. నిర్ణంధము దుర్మానము । దుర్గుద్దికి గాక తగునె? దుర్యోధన! నీ 
మార్దలమె పాండవులకున్‌ । దౌర్టల్యము వాయు శుభము దలశొను సంధిన్‌. 323 


ప్రతిపదార్థం: దుర్యోధన!= సుయోధనా!; నిర్భంధము= కదలమెదలగూడని కట్టుబాటూ; దుర్మానము= దురహంకారమూ; 
దుర్చుద్దికిన్‌+కాక= దుష్టచిత్తుడికి తప్ప; తగునె?= నీకు తగునా? (తగవని అర్థం); నీ మార్చలమె?= పాండవులు నీకు 
శత్రుబలమా? (కారనుట); పాండవులకున్‌= కౌంతేయులకు; సంధిన్‌= పొత్తువలన; దౌర్బల్యము+పాయున్‌= దుర్భలత్వం 
తొలగుతుంది; శుభము= మేలు; తలంకొనున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: సుయోధనా! పరులను నిర్భంధించటం, దురహంకారం పూనటం దుష్టాత్ముడికి తప్ప నీకు తగవు. 
నీవు ప్రతిఘటించడం పాండవుల దౌర్చల్యాన్ని తొలగిస్తుంది. సంధివల్ల నీకు మేలు కల్గుతుంది. 


విశేషం: సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఈ పద్యమిట్టు పేర్కొనబడింది: “క. నిర్బంధము దుర్మానము । దుర్చుద్దికి. గాక 

తగునె? దుర్యోధన! నీ | మార్చలమె పాండనేయులు? దౌర్బల్యము వాయు, శుభముదల(కొను సంధిన్‌.” (ప్రతిపదార్థం: 

నిర్భంధమున్‌= బలాత్కారమూ; దుర్మానమున్‌= దురహంకారమూ; దుర్చుద్దికిన్‌+కాక= దుష్టబుద్దికి కాక; తగునె= తగునా?; 

దుర్యోధన!; పాండవేయులు= పాండవులు; నీ-మార్చలమె?= నీ శత్రుబలమా?; సంధిన్‌= సంధిచేత; దౌర్బల్యము+పాయున్‌= 

దుర్చలత్వము పోతుంది; శుభము= మంచి; తలశొనున్‌= కలుగుతుంది. (సంపా.) 

వ. కృష్ణుని మాట విని నీ విక్కౌరవాన్వయంబు రక్షింపు' మనియె; నివ్విధంబున నమ్మువ్వురు మునీంద్రులు 
సెప్పిన హితోపదేశంబుల దెస ననాదరంబు సేసి గాంధారేయుండు రాధేయుం గనుంగొని చేయప్పళించి 
నవ్వి 'వీర లింత వెజ్టు లగుదురే? యని పలికి వారల నవలోకించి. 324 


ప్రతిపదార్థం: కృష్ణునిమాటన్‌; విని; నీవు; ఈ+కౌరవ+అన్వయంబున్‌= ఈ కురువంశమును; రక్షింపుము= కాపాడుము; 
అనియెన్‌; ఈ+విధంబునన్‌; ఆ+మువ్వురు; ముని+ఇంద్రులు= మునిశ్రేష్టులు, చెప్పిన; హిత+ఉపదేశంబుల దెసన్‌= హితబోధలపట్ల; 
అనాదరంబు+చేసి= అసమ్మతి చూపి; గాంధారేయుండు= గాంధారి కుమారుడైన దుర్యోధనుడు; రాధేయున్‌= కర్గుడిని; 
కనుంగొని= చూచి; చే+అప్పళించి= చప్పట్టు చరచి; నవ్వి= పరిహసించి; వీరలు= ఈ మునులు; ఇంత వెళ్టులు+అగుదురే?= 
ఇంత పిచ్చివారా? అని పలికి; వారలన్‌= ఆ మునీశ్వరులను; అవలోకించి= కనుగొని. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి మాటలు విని నీవు ఈ కురువంశాన్ని కాపాడుము”. అని నారదుడు పలికాడు. ఆ విధంగా 
ఆ ముగ్గురు మునిపుంగవులు చెప్పిన హితవాక్యాలను మన్నించక దుర్యోధనుడు కర్ణుడిని చూచి, చేయి చరుస్తూ, 
నవ్వి “ఈ మునీశ్వరు లెంత పిచ్చివారు? అని పలికి, వారిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


దుర్యోధనుండు నారదాది మునుల మాటలు వినక నిరాకరించుట (సం. 5-122-1) 


క. “మునులార! నన్ను విధి యే । మని మును పుట్టించె నట్టులయ్యెడు గా కీ 
విన జవి గాని పలుకులకు. । బని గలదే యుడుగు( డింక బహుభాషణముల్‌. 325 


ప్రతిపదార్థం: మునులార!= ఓ మునీశ్యరులారా!; నన్నున్‌= నన్ను; విధి= (బ్రహ్మదేవుడు; ఏమి+అని= ఎట్టు కమ్మని; మును= 
తొలుత; పుట్టించెన్‌= జన్మింపజేశాడో; అట్టులు+అయ్యెడున్‌+కాక= అట్టాగే జరుగుతుంది పొండు; ఈ+వినన్‌+చవికాని+ 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 477 


పలుకులకున్‌= వినుటకు రుచించని మీ మాటలవలన; పనికలదే?= (ప్రయోజనముందా?; ఇంకన్‌= ఇక; బహుభాషణముల్‌= 
పలుమాటలు; ఉడుగుండు= మానండి. 


తాత్సర్యం: 'ఓ మునీశ్వరులారా! (బ్రహ్మదేవుడు నన్ను ఏమి కమ్మని పుట్టించాడో అట్లానే జరుగుతుంది. వినటానికి 
రుచించని మీ మాటలవలన ఏమి ప్రయోజనం? ఇక పలుమాటలాడటం చాలించండి.” 


వ. అనిన విని ధృతరాష్తుం డమ్మహామునులతో నిట్లనియె. 326 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధృతరాష్టుండు; ఆ+ మహామునులతోన్‌; ఇట్టు+ అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: కుమారుని పలుకులు విని ధృతర్మాష్టుడు ఆ మహర్షులతో ఇట్లా అన్నాడు: 


తే. “మీరు చెప్పిన బుద్దులు గారవమున( । జేయ గాంచిన( బుణ్యంబు సేయ నెట్లు 
నా ముఖంబున( గార్యంబు నడవ దేమి | సేయువా(డ నొం డెద్దియు. జెప్పలేదు. 327 


ప్రతిపదార్థం: మీరు చెప్పిన బుద్దులు= మీరు చేసిన హితోపదేశాలు; గారవమునన్‌= ఆదరంతో; చేయన్‌+కాంచినన్‌= 
చేయుటకు నోచియున్నచో; పుణ్యంబున్‌+ఎట్టు+చేయన్‌= సుకృతం చేసినవాడనే అగుదును గదా!; నా ముఖంబునన్‌= నా 
చేతిమీదుగా; కార్యంబు నడవదు= పని జరుగదు; ఏమి చేయువా(డన్‌?= నేనేమి చేయగలను?; చెప్పన్‌= ఇంతకుమించి 
నుడువుటకు; ఒండు+ఎద్దియున్‌+లేదు= మరేమియూ లేదు. 


తాత్సర్యం: 'మునిపుంగవులారా! మీరు చేసిన హితోపదేశాన్ని ఆదరంతో అనుసరించగలిగితే నేను పుణ్యం చేసినవాడనే 
జౌతాను గదా! కాని నావల్ల ఏ పనీ కాదు. నే నేమి చేయగలను? ఇంతకుమించి చెప్పవలసినదేమీ లేదు.” 


క. అని యతండు శౌరితో ని । ట్లను 'నిహముం బరము గలుగునట్టి విధము నీ 

వనఘా! చెప్పితి; నాకుం । జన వేదియు లేదు దీన సమ్మతి నడపన్‌. 328 
ప్రతిపదార్థం: అని= అనుచు; అతండు= ధృతరాష్ట్రుడు; శౌరితోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనున్‌= ఈ లాగున అన్నాడు; 
అనఘా= పుణ్యాత్ముడా!; నీవు ఇహమున్‌= ఈ లోకమందు సుఖము; పరమున్‌= ఆలోకమందు సుఖము; కలుగు+అట్టివిధమున్‌= 
లభించే మార్గాన్ని; చెప్పితి(వి)ి= వచించావు; దీనిన్‌= నీవు చెప్పిన హితమును; సమ్మతిన్‌= అంగీకారముతో; నడపన్‌= 
ఆచరణలోనుంచుటకు; నాకున్‌= నాకు; చనవు= చొరవ, ఏదియున్‌+లేదు= ఏ మాత్రం లేదు. 


తాత్పర్యం: మునులతో అట్టా పల్కి ధృతర్మాష్ట్రుడు శ్రీకృష్ణుడితో ఇట్టాఅన్నాడు. 'పుణ్యపురుషా! ఇహపరాలు రెండూ 
సమకూడే విధమేదో నీవు చెప్పావు. కాని, నీవు చెప్పినట్టుగా కార్యం నిర్వర్తించటానికి నాకు ఏ మాత్రం చారవ లేదు. 


ఆ. మందబుద్ది నాదు నందను. డీవు పో । రాని చుట్టమవు మహానుభావు( 
డవు దయార్ధచిత్తుండవు; వీని( దేర్చవే । యనునయించి యెట్టులైనం గృష్ట!' 329 


ప్రతిపదార్థం: కృష్ణ!= గోవిందా!; నాదు నందనుండు= నా కుమారుడు; మందబుద్ది= మూఢచిత్తుడు; ఈవు= నీవు; 
పోరానిచుట్టమవు= త్రోసివేయరాని బాంధవుడవు; మహానుభావుండవు= మహాత్ముడివి; దయా+ఆర్ల చిత్తుండవు= కృపచేత 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


తడిసిన మనస్సుకలవాడవు; వీనిన్‌= దుర్యోధనుడిని; అనునయించి= బుజ్జగించి; ఎట్టులు+ఐనన్‌= ఏ విధంగానైనను; 
తేర్చవే!= (ప్రసన్నుడిని కావించుమయ్యా! 


తాత్సర్యం: కృష్ణా! నా కుమారుడు మూఢచిత్తుడు. నీవో త్రోసిరాజనని బాంధవుడవు. మహాత్ముడవు. కారుణ్య 
కలిత హృదయుడివి. స నెట్టాగయినా శాంతింపజేయు మని వేడుకొంటున్నాను.” 


క. అనిన ముకుందుండు దుర్యో । ధనుతో నిట్లనియె 'విమల తర వంశమునన్‌ 
జనియించి తెల్లగుణముల | ననూనుండవు నీకు నా దురాగ్రహ మేలా? 330 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతర్మాష్టుడు కోరగా; ముకుందుండు= కృష్ణుడు; దుర్యోధనుతోన్‌= సుయోధనుడితో; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; విమలతర వంశమునన్‌= పరమ స్వచ్చమైన కురుకులంలో; జనియించితి(వి)= పుట్టావు; 
ఎల్లగుణములన్‌= అన్నిగుణాలచేత; అనూను(డవు= అధికుడవు; నీకున్‌= ఇట్టి నీకు; -ఈ+దుర్‌+ఆ(గ్రహము+ఏలా?= ఈ 
మొండిపట్టుదల ఎందుకు? 


తాత్పర్యం: ధృతరాష్టుడు తనను ఆ రీతిని కోరగా కృష్ణు డిట్సా పలికాడు: 'సుయోధనా! నీవు మిక్కిలి నిర్మలమైన 
వంశంలో జన్మించావు. అన్ని సద్గుణాలచే గొప్పవాడివి. ఇట్లాంటి నీకు ఈ మొండిపట్టుదల తగునటయ్యా!' 


చ. తులువలు గాక యిట్టిదొర దుర్ణయవృత్తికి. జొచ్చునయ్య? పు 
తులు ననుజన్ములుం జెలులు దుష్టపథంబున( బోవకుండ6 జు 
ట్టలు6 దగువారు€ దండ్రియు నొడంబడ( జేయుము కార్య; మల్పబు 
ద్ధుల వెడమాట లూంకొనకు; దోసము సేగియు వచ్చు నమ్మెయిన్‌. 331 


ప్రతిపదార్థం: తులువలు+కాక= కుచ్చితులు తప్ప; ఇట్టిదొర= నీవంటి (ప్రభువు; దుర్లయవృత్తికిన్‌= అన్యాయకార్యాలకు; 
చొచ్చును+అయ్య?= పాల్పడునా; పుత్రులున్‌= నీ కుమారులును; అనుజన్ములున్‌= తమ్ముళ్ళు; చెలులున్‌= మిత్రులు; 
దుష్టపథంబునన్‌= చెడుదారిలో; పోవక+ఉండన్‌= నడవకుండునట్టు; చుట్టలున్‌= బంధువులును; తగువారున్‌= పెద్దలు; 
తం(డ్రియున్‌= నీ జనకుడును; ఒడంబడన్‌= సమ్మతించగా; కార్యమున్‌+చేయుము= పని నిర్వహించుము; అల్పబుద్దుల= 
నీచమనన్కులయొక్క; వెడమాటలు= తుచ్చవాక్యాలు; ఊంకొనకు(ము)= అంగీకరించకుము; ఆ+మెయిన్‌= అట్టు 
అంగీకరించినయెడల; దోసమున్‌= పాపం; సేగియున్‌= కీడును; వచ్చున్‌= వస్తాయి. 


తాత్సర్యం: సుయోధనా! ఎవరో కుచ్చితులు తప్ప నీవంటి ఉత్తమ (ప్రభువు ఇట్లాంటి అన్యాయ కార్యాలకు 
పాల్పడవచ్చునా? నీ కుమారులు, తమ్ములు, స్నేహితులు చెడుదారిలో నడవకుండా చూచుకో. నీ బంధువులు, 
పెద్దలు, జనకుడు సమ్మతించేటట్టుగా పాండవులతో పొత్తు కావించుకొనుము. అల్పబుద్దిగలవారి చెడుమాటలు 
వినవద్దు. వారి మాటలకు తల ఒగ్గితే నీకు పాపం సంభవిస్తుంది. ఆపద మూడుతుంది. 


క పాండిత్య శౌర్య నిత్యులు । పాండుసుతులు వారి(గూడి బ్రదుకుట ధృతరా 
ప్తుండును బాహ్లికుండును భీ । ష్ముండు గురుండు కోరు తెజిగు సూవె నరేంద్రా! 332 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 479 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= మనుజేశ్వరా!; పాండుసుతులు= పాండురాజు కుమారులు; పాండిత్య శౌర్య నిత్యులు= వివేకం 
పరాక్రమం అనేవాటిచే సిరులు; వారిన్‌+కూడి= వారితో చేరి; బ్రదుకుట= మనటం; ధృతర్మాష్టుండును= ధృతరాష్ట్రుడూ; 
బాహ్హికుడూ, భీష్ముండున్‌= భీష్ముడూ; గురు(డున్‌= ద్రోణుండూ; కోరు తెజంగు+చూవె= కోరుకొనే తీరు సుమా! 


తాత్పర్యం: పాండవులు పాండిత్య పరాక్రమ సమగ్రులు. వీరితో కలసి మెలసి మీరు జీవించవలెనని ధృతరాష్ట్ర 
బాహ్లిక భీష్మ (ద్రోణులు కోరుకొంటున్నారు సుమా! 


ఆ. విను మసత్య లోభమున సిరియగునె యా. | కొని ముసిండి దినిన గ్రొవ్వు లావు 
గలుగునయ్య? శకుని కర్ణ దుశ్శాసన । మంత్రితంబు కార్య తంత్ర మగునె? 333 


ప్రతిపదార్థం: వినుము= ఆలింపుము; అసత్యలోభమునన్‌= అసత్యమందలి దురాశచేత; సిరి+అగునె?= సంపద సమకూడగలదా? 
ఆశకొని= ఆకలిగొని; ముసిండి+తినినన్‌= ముసిడి పండ్లను భుజిస్తే; క్రొవ్వులావు+కలుగును+అయ్య?= కండ బలిమి 
లభిస్తుందా?; శకుని కర్ల దుశ్చాసన మంత్రితంబు= శకుని కర్ల దుశ్ళాసనులచే చెప్పబడిన సలహా; కార్య తంత్రము+అగునె?= 
పనిని సాధించటానికి సాధనం కాగలదా? (కాదని భావం). 


తాత్పర్యం: దుర్యోధనా! విను. అసత్యలోభం వల్ల సంపద సమకూడదు. ఆకలి వేసినపుడు మిసమిసలాడుతూ 

భ్రాంతి గొలిపే ముష్టిచెట్టుపండ్లను తింటే శరీరానికి పుష్టి తుష్టి ఏర్పడుతుందా? అందుకు మారుగా ఆ పండ్లు 
యు యు ౧? యు యు నలి. 

ప్రాణాంతక మవుతాయి. అట్లాగే శకుని కర్ష దుశ్ళాసనుల చెడు సలహాలు కార్యకారులు బౌతాయా? 


విశేషం: అలం: నిదర్శన. 


శా. తోడంబుట్టిన భీమపార్టుల మహా దోర్దర్పముల్‌ లాంతులై 
తో డంచుం బెజవారి దుర్దలుల నెందుం జొచ్చి దైన్యంబునం 
గూడం బెట్టెదు; నీవ పాండుసుతులం గుందింప(గా సత్యముం 
బాడిం దప్ప రొకప్పుడుం గినియ రా బంధుత్వ మే లొల్లవో? 334 


ప్రతిపదార్థం: తోడన్‌+పుట్టిన= సోదరులుగా జన్మించిన; భీమపార్ణుల= భీమార్జునుల యొక్క; మహా+దోః +దర్పముల్‌= 
గొప్ప భుజశౌర్యాలు; లాతులు+ఐ= అన్యములై; పాండుసుతులన్‌= పాండవులను; కుందింప(గాన్‌= బాధించటానికి; నీవు+అ= 
నీవే; పెజువారిన్‌= పరాయివారైన; దుర్చలులన్‌= శక్తిహీనులను; తోడు+అంచున్‌= సహాయులని; ఎందున్‌+చొచ్చి= ఎక్కడెక్కడికో 
వెళ్ళి; దైన్యంబునన్‌= కృపణత్వంతో; కూడన్‌+పెట్టెదు= గుంపుగా చేర్చుకొంటున్నావు; సత్యమున్‌= నిజమును; పాడిన్‌= 
న్యాయమును; తప్పరు= కౌంతేయులు విడిచినవారుకారు; ఒకప్పుడున్‌= ఏనాడుకూడా; కినియరు= నీపై క్రోధం వహించరు; 
ఆ బంధుత్వమున్‌= ఆ చుట్టరికమును; ఏల+ ఒల్లవో?= ఎందుకు ఇష్టపడవో తెలియదు. 


తాత్సర్యం: సహోదరులైన భీమార్జునులు గొప్ప భుజపరా(క్రమాలు కలవారు. వారు నీకు పరాయివారైనారు. వారిని 
నొప్పించటానికి సాయపడగలరని శక్తిీహీనులను పరాయివారిని ఎక్కడెక్కడికో వెళ్ళి కృపణత్వంతో వేడుకొని అందరినీ 
గుంపుగా చెంతకు చేర్చుకొంటున్నావు. పాండవులు సత్యాన్నీ, న్యాయాన్నీ వీడనివారు. ఎన్నడూ నీమీద (క్రోధం 
వహించినవారు కాదు. అట్లాంటివారి చుట్టరికం నీ కెందుకు గిట్టదో తెలియదు. 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. వారును మీరు( బొంది జనవల్లభు లెల్లను భృత్యభావనం 
జేర సమస్త వస్తువులు జేకుటి(గా బ్రదుకొప్పుంగాక నీ; 
కీరస మెత్తికోల్‌ గటిపి యిప్పుడు కార్యము దప్పంజూచు నీ 
వారలు ముట్టవచ్చిన నవశ్యము నంతకు( జాలరుం జుమీ! 335 


ప్రతిపదార్థం: వారును= ఆ పాండవులూ; మీరున్‌= కౌరవులైన మీరూ; పొంది= ఒద్దికగా ఉండి; జనవల్లభులు+ఎల్లను= 
రాజులందరూ; భృత్యభావనన్‌= సేవాబుద్దితో; చేరన్‌= మిమ్మాశ్రయించగా; సమస్త వస్తువులున్‌= ఎల్లపదార్జాలును; 
చేకుజ6గాన్‌= మీకు లభించగా; బ్రదుకు= జీవించటం; ఒప్పున్‌+కాక= తగి ఉండగలదుగాని; నీకున్‌= నీకు; ఈరస ము+ఎత్తికోల్‌+ 
కజపి= ద్వేషం వహించేట్టు బోధించి; ఇప్పుడు= ఈ సమయాన; కార్యమున్‌+తప్పన్‌+చూచి= పని చెడిపోయేటట్లు చేసే; నీ 
వారలు= నీ పక్షంలో ఉన్నవారు; ముట్టన్‌+వచ్చినన్‌= పాండవులు మీపై దండెత్తి వచ్చినపుడు; అవశ్యము= నిశ్చయంగా; 
అంతకున్‌+చాలరున్‌+చుమీ!= వారి నెదిరించటానికి సమర్గులు కాలేరు సుమా! 


తాత్సర్యం: పాండవులూ మీరూ పొత్తుకూడి ఉండగా, రాజులందరూ తాము సేవకుల మనే తలంపుతో మిమ్ముచేరి 
కొలుస్తుండగా, అన్ని పదార్థాలు మీకు సమకూడగా హాయిగా జీవించటం మంచిది. అంతేకాని, నీకు కౌంతేయులపై 
ద్వేషం కల్పించి ఇప్పుడు పనిచెరచటానికి కంకణం కట్టుకొన్న నీ మనుషులు, పాండవులు మీపై యుద్దానికి 
తరలివచ్చిన సమయంలో వారి నెదిరించటానికి ఏమాత్రం కొరగారు సుమా! 


ఆ. వీరుకారు పాందవేయులంబోర మా । ర్కొన సురాసురులకు( గొలంది గాదు 
కాన వారితోడి కయ్యంబునకు నిర్ణ । యింపవలదు । సంధి పెంపు. జేయు. 336 


ప్రతిపదార్థం: వీరు+అ+కాదు= నీవు విశ్వసించిన కర్ణాదులే కాదు; పాండవేయులన్‌= పాండుపుత్రులను; పోరన్‌= యుద్దంలో; 
మార్కొనన్‌= ఎదిరించటానికి; సుర+అసురులకున్‌= దేవదానవులకు కూడ; కొల(ది+కాదు= శక్యం కాదు; కానన్‌= కాబట్టి; 
వారి తోడి కయ్యంబునకున్‌= కౌంతేయుల తోడి కలహానికి; నిర్లయింపన్‌+వలదు= నిశ్చయించవద్దు; సంధి= పొత్తు; 
పెంపున్‌+చేయున్‌= వృద్దిని కల్గిస్తుంది. 


తాత్సర్యం: కర్ణాదులకే కాదు, దేవదానవులకు కూడ కౌంతేయులను ఎదుర్కొనటం శక్యంకాదు. కనుక పాండవులతో 
పోరాటానికి నిర్ణయం చేయవద్దు. సంధియే అభివృద్ది కలిగిస్తుంది. 


విశేషం: అలం: అనన్వయం. 


క ఈయున్న రాజులందటు । వాయుసుతున కొక్క యెత్తు; వా డలిగిన శూ 
లాయుధుండు వడంకు; నా కౌం | తేయులతో( బెన(గు టుడుగు ధీరవిచారా! 337 


ప్రతిపదార్థం: ధీర విచారా!= ధైర్యాలోచన కలవాడా!; ఈ+ఉన్న రాజులు+అందణున్‌= నీ పక్షంలో చేరి ఉన్న ఈ దొరలంతా; 
వాయుసుతునకున్‌= గాడ్సుపట్టి ఐన భీమసేనుడికి; ఒక్క+ఎత్తు= సమానం; వాండు+అలిగినన్‌= అతడు కోపిస్తే, శూల+ 
ఆయుధుండున్‌= శూలం ఆయుధంగా గలిగిన పరమేశ్వరుడుకూడా; వడంున్‌= గడగడలాడుతాడు; ఆ కౌంతేయులతోన్‌= 
ఆ కుంతీదేవి కుమారులతో; పెనంగుట+ఉడుగు(ము)= పోరు సల్పటం మానుము. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 481 


తాత్సర్యం: ఇక్కడున్న ఈ దొరలంతా చేరి భీమసేనుడికి ఒక యెత్తు. భీముడు గనుక కినుకవహిస్తే త్రిశూలపాణి 
అయిన ఈశ్వరుడే భయంతో కంపించిపోతాడు. కాబట్టి కౌంతేయులతో కలహించటం మానుకో! 


క _ బక కార్యము సెప్పెద మీ । సకల బలమునందు సవ్యసాచి కెదురుగా 

నొకరుండు గలిగిన గయ్యము । నకు€ బూనుండు; రిత్త బహుజనక్షయ మేలా? 338 
ప్రతిపదార్థం: ఒక కార్యము+చెప్పెదన్‌= ఒక కర్తవ్యం నీకు చెపుతాను; మీ సకలబలమునందున్‌= మీకున్న సమస్త సైన్యంలో; 
సవ్యసాచికిన్‌= అర్జునుడికి; ఎదురుగాన్‌= ఎదిరించటానికి సమర్దుడుగా; ఒకరుండు= ఒక్కడు; కలిగినన్‌= ఉంటే; కయ్యమునకున్‌= 
యుద్దానికి; పూనుండు= సిద్దపడండి; రిత్త= వ్యర్థంగా; బహుజనక్షయము+ఏలా?= అనేక (ప్రజా వినాశం ఎందుకు? 


తాత్సర్యం: సుయోధనా! ఒక సంగతి చెపుతాను విను. మీ సమస్త సైన్యంలో అర్జునుడిని ఎదిరించగల వీరుడొక్కడుంటే 
యుద్దానికి నడుంకట్టుము. నిరుపయోగంగా బహుజన వినాశం ఎందుకు చేస్తావు? 


క.  పెక్కండ్రు గోవులంగొని | యుక్కు మిగిలి నడవ వెనుక నుద్దవిడిం దా 

నొక్కండ నరు డేతెంచిన( । జిక్కె సమస్తంబు నది ప్రసిద్దమ కాదే? 339 
ప్రతిపదార్థం: పెక్కండ్రు= పలువురు వీరులు; గోవులన్‌+కొని= ఆవులను తోలుకొని; ఉక్కుమిగిలి నడవన్‌= శౌర్యంతో 
చెలరేగి ముందుకు సాగుతుండగా; వెనుకన్‌= వారి వెనుక; ఉద్దవిడిన్‌= పూనికతో; తాన్‌+ఒక్కండు+అ= తానొక్కడే; 


నరుండు= అర్జునుడు; ఏతెంచినన్‌= రాగా; సమస్తంబు చిక్కెన్‌= ఆవులన్నీ దొరకిపోయాయి; అది= ఆ గోవులను 
మరలించుకొనివచ్చిన విషయం; (ప్రసిద్దమ కాదే!= అందరికీ తెలిసినదేగదా! 


తాత్సర్యం: పెక్కుమంది వీరులు విరటుడి గోవులను తోలుకొని శౌర్యంతో హస్తినాపురికి వెళ్ళుతుండగా వెనకనే 
వేగంగా వచ్చి, అర్జునుడు తా నొక్కడే ఆవులన్నింటినీ మత్స్యపురికి మరలించుకు వచ్చిన సంగతి ప్రఖ్యాతమే కదా! 


క తోడు దొనలేనియప్పటి । క్రీడి కొలది యట్టి దధిప! కినియక విను మేం 
దోడై రా నెదురుట గడు । గీడు; వలవ దుడుగవయ్య గెలు పరిది సుమీ! 340 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! తోడుదొన= తనకు ఎట్టి సహాయం, అమ్ములపొదులు; లేని= లేనటువంటి; అప్పటి (క్రీడి 
కొలంది+అట్టిది= అజ్ఞాతవాస దీక్షలో ఉన్న ఫల్లునుడి పరాక్రమం అటువంటిది; కినియక వినుము= కోపపడక నా మాటలు 
వినుము; ఏన్‌= నేను; తోడు+ఐ రాన్‌= సహాయంగా రాగా; ఎదురుట= అర్జునుడిని మార్కొనటం; కడున్‌+కీడు= మిక్కిలి 
హానికరం; వలవదు= తగదు; ఉడుగవు+అయ్య!= వారితో పోరు సల్పటం మానవయ్యా; గెలుపు= విజయం; అరిదిసుమీ!= 
దుర్లభం సుమా! 


తాత్సర్యం: తనకు ఎటువంటి సహాయమూ, అమ్ముల పొదులూ లేని అజ్ఞాతవాసకాలంనాటి అర్జునుడి విక్రమం 
అటువంటిది. రాజా! నే చెప్పేది కోపగించక విను. నేనే తనకు సహాయుడనై రాగా పార్టుడితో ప్రతిఘటించటం 
చేటునకు మూలం. ఆ ఆలోచన మానుకో. యుద్దంలో నీకు విజయం అశక్యం సుమా! 


తే. అనుజ తనుజులు( జెలులు వియ్యములు నడుగు । మాలి పోదురు నీకుగా మనుజనాథ! 
దొరకు€ గులనాశనుండను దూటు మేలె? | పాండవుతోడ నొడంగూడి బ్రదుకవయ్య! 341 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; అనుజతనుజులున్‌= తమ్ములూ, కుమారులూ; చెలులున్‌= మిత్రులూ; వియ్యములున్‌= 
వివాహ సంబంధులున్నూ; నీకున్‌+కాన్‌= నీ కొరకై; అడుగుమాలిపోదురు= అణగారిపోతారు; దొరకున్‌= (ప్రభువునకు; 
కులనాశనుండు= వంశవిధ్య్వంస కుడు; అను+దూజు= అనునట్టి నింద; వేలె?= మంచిదా? పాండవులతోడన్‌= 
పాండుకుమారులతో; ఒడన్‌+కూడి= పొత్తుకూడి; (బ్రదుకవు+అయ్య!= జీవించవయ్యా! 


తాత్సర్యం: సుయోధనా! నీ తమ్ములూ, కుమారులూ, స్నేహితులూ, పిల్లనిచ్చినవారూ, పిల్లను చేసికొన్నవారూ 
నీమూలంగా నాశనమవుతారు. నీవంటి ప్రభువుకు కులవినాశకుడు అనే నింద పొందటం మంచిదికాదు. పాండవులతో 
కలిసి మెలసి జీవించు. 


ఉ. రాజ్యముభారమెల్ల ధృతరాష్తునియంద వెలుంగుచుండం ద 
త్పూజ్య కుమార పట్టమునం బొల్లి చరింప(గ నీవు, పాండవుల్‌ 
సజ్యత( దండ్రి చిత్తము ప్రసన్నత బొందయగం గొల్లి యున్మి సా 
మ్రూజ్యముగా దలంతు రనురక్తమతిం దమకున్‌ ధరాధిపా! 342 


ప్రతిపదార్థం: ధరా+అధిపా!= రాజా!; రాజ్యము భారము+ఎల్లన్‌= రాజ్యమేలే బరువంతా; ధృతరాష్ట్రుని యందున్‌+అ= 
ధృతర్మాష్టుడియందే; వెలుంగుచున్‌+ఉండన్‌= ప్రకాశిస్తుండగా; నీవు; తద్‌+పూజ్యకుమార పట్టమునన్‌= మాననీయమైన 
యౌవరాజ్య పదవిలో; పొల్చి= ఒప్పుచు; చరింపంగన్‌= మెలగుతుండగా; పాండవుల్‌= పాండుకుమారులు; సజ్యతన్‌= విండ్లనెక్కు వెట్టి; 
తండ్రి చిత్తము= జనకుడైన ధృతరాష్ట్రుడి మనస్సు; ప్రసన్నతన్‌+పొందంగన్‌= శాంతితో కూడి ఉండగా కొల్చి+ఉన్కి= సేవిస్తూ 
ఉండటం; తమకున్‌= తమకు; అనురక్తమతిన్‌= అనురాగముతో నిండిన హృదయంతో; సామ్రాజ్యముగాన్‌+తలంతురు= 
చ(క్రవర్తిత్వం వచ్చినట్టుగా భావిస్తారు. 


తాత్సర్యం: రాజా! రాజ్య భారమంతా ధృతరా(ష్టుడే వహించి (ప్రకాశిస్తుంటే, నీవు యౌవరాజ్య పట్టాభిషిక్తుడవై 
రాచకార్యాలు చూచుకొంటుంటే, పాండవులు విండ్లెక్కు పెట్టుకొని రాజ్యరక్షణ గావిస్తూ జనకుడైన ఆంబికేయుడి 
మనస్సు ఎట్టి కలతలు లేక ప్రశాంతంగా ఉండగా, ఆయనకు సేవలు చెయ్యటమే తమకు చక్రవర్తిత్వమని 
అనురాగం గల హృదయాలతో భావిస్తారు. 


క కౌరవనాయక! పాండుకు । మారులు నీ తోడి పొత్తు మనియెద మనంగా 
శ్రీ రా మోశా లొడ్డిన । వారి విధమ కాదె నీవు వలదను టెల్లన్‌.' 343 


ప్రతిపదార్థం: కౌరవనాయక!= కురురాజా!; పాండుకుమారులు= పాండునందనులు; నీతోడి పొత్తు మనియెదము= నీతో 
ఒద్దికగా ఉండి జీవిస్తామని; అనంగాన్‌= అంటుంటే; నీవు; వలదు+అనుట+ఎల్లన్‌= వద్దని చెప్పడం; శ్రీరాన్‌= సిరివస్తుంటే; 
మోకాలు+ ఒడ్డినవారి విధమకాదె!= మోకాలు అడ్డంపెట్టే వారి చందంగా ఉండదా? 


తాత్సర్యం: కురునాథా! పాండునందనులు నీతో సంధి చేసికొని జీవిస్తామని ఆశతో ఉంటే, నీవు వారి పొత్తు నాకు 
వద్దని నిరాకరించటం- లక్ష్మి తానై నడచి ఇంటికి వస్తుంటే రావద్దని మోకాలు అడ్డంపెట్టేవారి చందంగా ఉన్నది. 
ద మో జాం a యి లు 


విశేషం: అలం: లోకోక్తి 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 483 
భీష్మద్రోణులు దుర్యోధనునకు హితంబు సెప్పుట (సం. 5-123-1) 


చ. అన విని భీష్ము డిట్లనియె నాధ్భతరాష్ట్ర తనూజుతోడ 'నీ 

జనకుని మాట వట్టుము ప్రసన్నమతిన్‌ | మనవంశ మెల్ల బా 

వనముగ నిందు వచ్చి బుధవత్సలు. డీ హరి యిట్లు సెప్పంగా 

వినమి( గడుం జెడుం దెరువు; । వీరల పం పొనరింపు పెంపుగన్‌. 344 
ప్రతిపదార్థం: అనన్‌ విని= అని శ్రీకృష్ణుడు పలుకగా విని; భీష్ముడు; ఆ ధృతరాష్టు తనూజు తోడన్‌= ఆ ధృతరాష్ట్రుడి 
కుమారుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; (ప్రసన్నమతిన్‌= (ప్రశాంతమైన మనస్సుతో; నీ జనకునిమాట+పట్టుము= నీ 
తండ్రిమాట గ్రహించుము; మన వంశము+ఎల్లన్‌= మన కురు కుల మంతయూ; పావనముగన్‌= పవిత్రముకాగా; ఇందున్‌+వచ్చి= 
ఇక్కడికి విచ్చేసి; బుధవత్సలు(డు= విద్వాంసుల యందు పేమ కలిగిన వాడైన; ఈ హరి= ఈ శ్రీకృష్ణుడు; ఇట్లు 
చెప్పంగాన్‌= ఇంత హితం బోధించగా; వినమిన్‌= వినకుండుట; కడున్‌= మిక్కిలి; చెడున్‌+తెరువు= పెడ(త్రోవ; వీరల పంపు= 
నీ తండ్రి యొక్క, నారాయణుడికి యొక్క ఆనతి; పెంపుగన్‌= వృద్దికరంగా; ఒనరింపు(ము)= ఆచరించుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి పలుకులు విని భీష్ముడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: నీ తం(డ్రిమాట (ప్రశాంత 
హృదయంతో స్వీకరించు. మన కురుకులం పవిత్రమయేటట్టు పండితుల యందు (ప్రేమగల నారాయణుడు 
ఇక్కడికి విచ్చేసి నీకు హితం తెలిపాడు. ఆయన వచనాలు వినకపోవటం వినాశనానికి మార్గం. వీరందరూ 
ఆజ్ఞాపించిన పని అభ్యుదయకరంగా ఆచరించు. 


క. మానక ధృతరాష్తుండు ప్రా । ణానం గలుగంగ బంధునాశము రాజ్య 
శ్రీనాశము నుద్దామయ । శోనాశము( జేయనేల చూచెద చెపుమా! 345 
ప్రతిపదార్థం: ధృతరాష్టుడు= ధృతరాష్ట్ర మహారాజు; (ప్రాణానన్‌+కలుగంగన్‌= ప్రాణాలతో ఉండగా; మానక= వదలక; 


బంధునాశమున్‌= చుట్టాల యొక్క వినాశనాన్నీ; రాజ్యశ్రీ, నాశమున్‌= రాజ్యలక్ష్మియొక్క వినాశనాన్నీ; ఉద్దామ యశోనాశమున్‌= 
గొప్పదైన కీర్తియొక్క వినాశనాన్ని; ఏల= ఎందుకు; చేయన్‌+చూచెదు+చెపుమా!= చేయడానికి సంకల్పించావో చెప్పుము. 


తాత్పర్యం: 'సుయోధనా! నీ తండ్రి ధృతర్మాష్టుడు ప్రాణాలతో ఉండగానే' విడువకుండా చుట్టాలనూ, రాజ్యాన్నీ, 
హద్దులేని కీర్తినీ ఎందుకు నాశనం చేయాలని యత్నిస్తావో చెప్పు. 


విశేషం: అలం: సముచ్చయం. 


వ. కృష్ణార్దునులతోడి విరోధం జీ బంధులోకంబునక కాదు లోకంబున నెవ్వరికినిం జూడం బోలదు లోకంబులు 
రెంటికిని హానిం జేయక కూడి బ్రదుకుట మే'లనిన6( దదనంతరంబ ద్రోణాచార్యుండు దుర్యోధనున 
కిట్లనియె: 346 

ప్రతిపదార్థం: కృష్ణ-అర్జునుల తోడి విరోధంబు= శ్రీ కృష్ణార్ణునులతోడి వైరం; ఈ బంధులోకంబునకున్‌+అ+కాదు= ఈ 


చుట్టాల సమూహానికే కాదు; లోకంబునన్‌= జగత్తులో; ఎవ్వరికినిన్‌= ఎట్టివారికిన్నీ; చూడన్‌+పోలదు= చూచి సహించటానికి 
శక్యం కాదు; లోకంబులు రెంటికిని= ఇహపరాలు రెంటికిన్నీ; హానిన్‌+చేయక= చేటు కలిగించక; కూడి= పాండవులతో చేరి; 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రదుకుట మేలు= జీవించటం మంచిది; అనినన్‌= అని భీష్ముడు పలుకగా; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; 
ద్రోణ+ఆచార్యుండు= గురువైన ద్రోణుడు; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: కృష్ణార్ణునులతో పెట్టుకొనే శత్రుత్వం ఈ సమస్త బంధువులకే కాదు, పుడమిలో ఎవ్వరికినీ చూచి 
సహించరానిదే అవుతుంది. నీవు ఇహపరాలకు కీడు కలిగించక పాండవులతో కలసిమెలసి జీవించటం మంచిది” 
అని చెప్పాడు. తరువాత గురువైన ద్రోణుడు సుయోధనుడితో ఇట్టా అన్నాడు : 


తే. 'పితృ పితామహ గురులమై ప్రీతింగోరు । చున్న యట్టి మా పరమ హితోపదేశ 
వాక్యములు విని దుర్జన వచన రచన । గొనక బంధులతో నొడంగూడి మనుము. 347 


ప్రతిపదార్థం: పితృపితామహ గురులము+ఐ= తండ్రి, తాత గురువులము అయి; ప్రీతిన్‌= మీకు సంతోషం; కోరుచున్‌+ఉన్న+ 
అట్టి= వాంఛిస్తున్నట్టి; మా పరమ హిత+ఉపదేశ వాక్యములు= మిక్కిలిమేలు సమకూర్చే మా హిత వచనాలు; విని= ఆలించి; 
దుర్జన వచన రచనన్‌= దుర్మార్గుల పలుకులయొక్క కల్పనను; కొనక= ఆదరించక; బంధులతోన్‌= చుట్టాలతో; ఒడంగూడి= 
చేరి; మనుము= జీవించుము. 


తాత్పర్యం: 'సుయోధనా! మీ తండ్రియైన ధృతర్మాష్టుడు, తాత భీష్ముడూ, గురుడనైన నేనూ మీకు సుఖం 
కోరుతున్న వాళ్ళం. మేలు కలిగించే మా మంచి మాటలు విను. దుర్మార్గుల పల్కులు ఆదరించక బంధువులైన 
పాండుపుత్రులతో కలసిమెలసి జీవించు. 


ఉ.  వెన్ను(డు ప్రీతిం జెప్పిన సవిస్తర వాక్త్రచయంబు త్రోవం బో 
వన్న కుమార! యట్లయిన వాయువు శ్రీయును నీకు గల్లు మా 
కన్నులు సల్లగా నకట గన్గొనుచుండుదు మేము; నట్లుగా 


కున్నను నీవ నేర్తు నొండన నేరము నిండు కొల్వునన్‌. 348 


ప్రతిపదార్థం: కుమార!= వత్సా! సుయోధనా!; వెన్నుండు= విష్ణుమూర్తి - కృష్ణుడు; ట్రీతిన్‌= (ప్రేమతో; చెప్పిన= వచించిన; 
సవిస్తర వాక్‌+ప్రచయంబు త్రోవన్‌= విపులమైన మాటల సమూహం చొప్పున; పోవు+అన్న!= పోగదవయ్యా!; అట్టు+అయినన్‌= 
శ్రీకృష్ణుడు బోధించిన మార్గాన్ని అనుసరిస్తే; ఆయువున్‌= ఆయుష్యం; శ్రీయును= సంపదా; నీకున్‌+కల్లున్‌= నీకు లభించగలవు; 
మా కన్నులు చల్లంగాన్‌= మా కన్నులు చల్లబడగా; అకట!= ఆహా! మేము= మేమందరం; కన్గానుచున్‌+ఉండుదుము= చూస్తూ 
ఉండగలం; అట్టు+కాక+ఉన్నను= నీవు శౌరియొక్క వాక్య పద్దతి ననుసరించకుంటే; నీవు+అ నేర్తు(వు)= నీవే తత్పల 
మనుభవించగలవు; నిండు కొల్వునన్‌= అందరున్న సభలో; నినున్‌= నిన్ను; ఒండు+అనన్‌+నేరము= ఇంతకు మించి ఏమీ 
పల్కలేము. 


తాత్సర్యం: వత్సా! గోవిందుడు (ప్రేమతో నుడివిన విపులమైన హితవాక్యాలు విన్నావు. ఆ దారిలో మెలగవలసింది. 
అట్లయితే నీకు ఆయుష్యం, సిరి సంపదలు సమకూడుతాయి. మా కన్నులతో చల్లగా మిమ్ము చూస్తూ హాయిగా 
ఉంటాము. అట్లా నీవు శౌరి వాక్యపద్దతి ననుసరించకుంటే తత్సలం నీవే అనుభవిస్తావు. ఇంతకుమించి నిండుసభలో 
నిన్ను ఏమీ అనలేము.” 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 485 


చ. అనవుడు నాంబికేయు(డు నిజాత్మజుదిక్కు మొగంబుచేసి యి 

ట్లను “హరి నాశ్రయించి భవదగ్రజు( బుణ్యు నజాతశత్రునిం 

గను మటవోయి దీన మన కార్యము లన్నియు సిద్దింబొందు; నీ 

తనిపలు కాదరింపమి( బదంపడి పాటిలు నెల్ల చేటులున్‌. 349 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అట్టా (ద్రోణాచార్యుడు పల్కినమీదట; ఆంబికేయు(డు= ధృతరా(ష్టుడు; నిజ+ఆత్మజు దిక్కు= 
తన కుమారుడి వైపు; మొగంబుచేసి= ముఖం త్రిప్పి; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; హరిన్‌+ఆశ్రయించి= శ్రీకృష్ణుడిని 
ఆధారంగా చేసికొని; భవత్‌+అ(గ్రజున్‌= నీ అన్నగారిని; పుణ్యున్‌= సుకృతశాలి అయిన; ఆజాతశత్రునిన్‌= ధర్మజుడిని; 
అటవోయి= ఉపష్టావ్య పురికలిగి; కనుము= దర్శించుము; దీనన్‌= ఆయనను కలిసికొనటంచేత; మన కార్యములు+అన్నియున్‌= 
మన పనులన్నీ; సిద్దిన్‌+పొందున్‌= నెరవేరుతాయి; ఈతని పలుకున్‌+ఆదరింపమిన్‌= మాధవుడి మాటలు మన్నించకుంటే; 
పదంపడి= తరువాత; ఎల్లచేటులున్‌= అన్ని ఆపదలు; పాటిలున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: ద్రోణాచార్యులు అట్టా హితం ఉపదేశించిన తరువాత ధృతరాష్టుడు తన కుమారుడి వైపు ముఖం 
త్రిప్పి ఇట్టా అన్నాడు: నీవు శ్రీకృష్ణుడిని ఆధారంగా చేసికొని అక్కడికి వెళ్ళి నీకు అన్నగారున్నూ, పుణ్యాత్ముడున్నూ 
అయిన ధర్మపుత్రుడిని చూడు. అందువల్ల మన పనులన్నీ సఫలమవుతాయి. నారాయణుడి మాటలు ఆదరించకుంటే 
ఆ తరువాత ఎన్నో కష్టాలు కలుగుతాయి. 


వ. అనియె; నట్టియెడ గురుభీష్ము లొత్తి చెప్పం దలంచి గాంధారేయున కిట్లనిరి: 350 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని ధృతరాష్టు డన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; గురుభీష్ములు; ఒత్తిచెప్పన్‌+తలంచి= 
నొక్కిచెప్పతలచినవారై; గాంధారేయునకున్‌= గాంధారి కుమారుడైన దుర్యోధనుడికి; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: ధృతర్మాష్ట్రుడు కుమారుడికి చెప్పిన తరువాత ఇంకా నొక్కి చెప్పదలచి ద్రోణభీష్ములు సుయోధనుడితో 
ఇట్టా అన్నారు: 
క _ 'ఈ కృష్ణుని సారథ్యము । నా కృష్ణుని గాండివంబునై తోంపక ము 

న్నీ కొలది జక్కండి నీ । వీ కురువంశంబు గావు మిభపురనాథా!” 351 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తిపురాధీశ్యరా!; ఈ కృష్ణుని సారథ్యమున్‌= ఈ గోపాలకృష్ణుడి రథచోదకత్వమూ; ఆ 
కృష్ణుని= పాండవమధ్యముడైన అర్జునుడి; గాండివంబున్‌+ఐ= గాండివమనే ధనుస్సు కలదై; తో(పకమున్ను= యుద్దం 


ఏర్పడకమునుపే; ఈ కొలందిన్‌+చక్క(బడి= ఈ పాటి ఉపదేశాలతో మనసు సవరించుకొని; నీవు; ఈ+కురువంశంబున్‌= 
ఈ కౌరవ వంశాన్ని; కావుము= రక్షించుము. 


తాత్పర్యం: 'రాజా! ఈ శ్రీకృష్ణుడు రథసారథ్యం సల్పుతుండగా, గాండివం చేత ధరించి అర్జునుడు యుద్ద 
రంగంలో ప్రత్యక్షం కాకమునుపే నీవు ధర్మజుడిని సందర్భించి కార్యం చక్కదిద్దుకొని కౌరవవంశమంతటినీ 
కాపాడు.” 


వ. అని పలికి మజియు. 352 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అంటూ భీష్మ (ద్రోణులు మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. “ధర్మపుత్తుని పద ద్వయమున కతిభక్తి । నెబి(గిన నతండు ని న్వెత్తి గ్రుచ్చి 
నిడు గేలం బెద్దయు( దడవుగాం గౌంగిలింప(గ భీముండును నీవు. బరమహర్ష 
మున. జారుతర వక్షములు సంగతములుగా(। బరిరంభణం బొనర్పంగ నరుండు( 
గవలును మొక్కిన గరమర్ది. దిగిచి నీ । వాలింగనంబు సేయంగ, నిట్లు 


తే. వారు మీరును దగ బాంధవమున( బొదలి | యింపు దళుకొత్తం. దామరతంపరైన 

జెలులు( జుట్టలు6 గలసి పేరెలమి( బొంది | యుల్లసిల్లంగ గులమెంత యొప్పునొక్కొ! 353 
ప్రతిపదార్థం: ధర్మపుత్రుని పదద్వయమునకున్‌= ధర్మజుడి యొక్క పాదాల జంటకు; అతిభక్తిన్‌= మిక్కుటమైన భక్తితో; 
ఎజంగినన్‌= నీవు సాగిలపడి నమస్కరించగా; అతండు= ధర్మజుడు; నిన్నున్‌ (గ్రుచ్చి+ఎత్తి= నిన్ను పట్టి లేవనెత్తి; నిడులేలన్‌= 
దీర్ధబాహువులతో; పెద్దయున్‌+తడవుగాన్‌= చాలసేపు; కౌగిలింప(గన్‌= ఆలింగనం చేసికొనగా; భీముండును నీవున్‌= భీమసేనుడూ, 
నీవూ; పరమహర్షమునన్‌= మిక్కిలి సంతోషంతో; చారుతరవక్షములు= మిక్కిలి అందమైన రొమ్ములు; సంగతములు కాన్‌= 
హత్త్తుకొనేటట్లు; పరిరంభణంబు+ఒనర్పంగన్‌= కౌగిలించుకొనగా; నరుండున్‌= అర్జునుడూ; కవలును= నకులసహదేవులూ; 
మొక్కినన్‌= నీకు వందనం చేయగా; కరము+అర్జిన్‌= మిక్కిలి ప్రీతితో; తిగిచి= వారిని చెంతకు లాగికొని; నీవు; ఆలింగనంబు+ 
చేయంగన్‌= వారిని కవుగిలించుకొనగా; ఇట్టు= ఈ (ప్రకారం; వారున్‌ మీరును= పాండవులున్నూ, మీరున్నూ; తగన్‌= 
ఒప్పుగా; బాంధవమునన్‌+పొదలి= చుట్టరికంతో ఏపారి; ఇంపు తళుకొత్తన్‌= ప్రియ మతిశయించగా; తామరతంపర+ఐనన్‌= 
మిక్కిలి అభివృద్ది గాంచగా; చెలులున్‌= స్నేహితులు; చుట్టలున్‌= బంధువులు; కలసి= కూడి; పేరు+ఎలమిన్‌+పొంది= 
పరమానందం చెంది; ఉల్లసిల్లంగన్‌= |ప్రకాళశించగా; కులము= కురువంశం; ఎంత+ఒప్పున్‌+ఒక్కొ= ఎంతగా సొంపారునోగదా! 


తాత్సర్యం: సుయోధనా! నీవు ధర్మజుడి అడుగుల జంటకు అత్యంత భక్తితో ప్రణమిల్లినప్పుడు అతడు నిన్ను 
పట్టి లేవనెత్తి దీర్ధ బాహువులతో చాలసేపు కౌగిలించు కొనగా, భీముడూ నీవూ మీ సుందర వక్షస్థలాలు హత్తుకొనేటట్టు 
మిక్కిలి సంతోషంతో ఆలింగనం చేయగా, అర్జునుడూ నకుల సహదేవులూ నీకు ప్రణామం కావించినపుడు నీవు 
వారిని దగ్గరకు చేరదీసి కవుగిలించుకోగా- ఇట్టా వారూ మీరూ పరస్పరం వందనాలింగనాలతో, చుట్టరికంతో 
'పెంపారుతూ పియమతిశయిల్ల అభివృద్ది చెందుతుండగా, స్నేహితులు బంధువులు ఇట్టా ఉన్న మిమ్ము చూచి 
మిక్కిలి హర్షించగా మీ కురువంశం ఎంత చక్కగా ఉంటుందో ఊహించు. 


క. సమరమునకు వచ్చిన భూ | రమణు లుభయకటకములను బ్రమదం బెస( గం 

దమతమ పురములకుం బో । వ మహీ జను లెట్టి యుత్సవము బొందుదురో!? 354 
ప్రతిపదార్థం: సమరమునకున్‌ వచ్చిన= యుద్దం చేయటానికి వచ్చిన; భూరమణులు= రాజులు; ఉభయ కటకములను= 
రెండు సేనాశిబిరాలలో; ప్రమదంబు+ఎసంగన్‌= హర్షం అతిశయించగా; తమ తమ పురములకున్‌+పోవన్‌= తమ తమ 


నగరాలకు తరలివెళ్ళగా; మహీజనులు= పుడమిలోని ప్రజలు; ఎట్టి+ఉత్సవమున్‌= ఎంతటి సంతోషాన్ని; పొందుదురో!= 
పొందుతారో కదా! 


తాత్సర్యం: యుద్దం చేయటానికి వచ్చిన రాజులు రెండు సేనా శిబిరాలలో ఆనందం విస్తరిల్లగా తాము తమ తమ 
పట్టణాలకు తరలివెళ్ళుతుంటే పుడమిలోని ప్రజలు ఎంత ఆనందిస్తారో చెప్పటానికి శక్యం కాదు.” 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 487 


వ. అని వెండియు ననేక విధంబులం జెప్పి యీ రెండు దెఅంగుల వారును బంచి కుడిచి సుఖంబున్న నఖిల 
భూ ప్రజకును బ్రమోదం బగుం గావున నట్లుసేసి యందటిచేత దీవనలు వదయవయ్య నీ'వనిన విని 
దుర్యోధనుం డప్పుండరీకాక్షు వీక్షించి యిట్లనియె: 355 

ప్రతిపదార్థం: అని; వెండియున్‌= ఇంకను; అనేకవిధంబులన్‌= పలురీతులు; చెప్పి; ఈ రెండు తెణంగులవారును= ఈ 

ఉభయ కుటుంబాలవారున్నూ; పంచి= రాజ్యం పంచుకొని; కుడిచి= అనుభవిస్తూ; సుఖంబు+ఉన్నన్‌= హాయిగా ఉంటే; అఖిల 

భూ ప్రజలకును= పుడమిలోని జనులందరికినీ; ప్రమోదంబు= సంతోషం; అగున్‌= కలుగుతుంది; కావునన్‌; అట్టుచేసి; 


అందజచేతన్‌; నీవు; దీవనలు పడయవయ్య= ఆశీర్వాదములు పొందవలసింది; అనినన్‌= అని ద్రోణ భీష్ములు చెప్పగా; విని; 
దుర్యోధనుండు; ఆ+పుండరీక+అక్షున్‌= ఆ కమల నేత్రుడిని శ్రీకృష్ణుడిని; వీక్షించి= చూచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్టా ఇంకా దద్రోణభీష్ములు పలు విధాలుగా చెప్పి 'మీరెండు కుటుంబాలవారూ రాజ్యం పంచుకొని 
అనుభవిస్తూ, హాయిగా ఉండటం పుడమిలోని జనులందరికీ సంతోషం కలిగిస్తుంది కనుక మేము చెప్పినట్లు చేసి 
నీవు అందరివల్ల ఆశీస్సులు పొందు'మని చెప్పారు. వారి మాటలన్నిటినీ విని దుర్యోధనుడు కృష్ణుడితో ఇట్టా 


అన్నాడు: 
క. 'గురు(డును బితామహుండు నీ | నరనాథుండు నెల్ల ప్రొద్దు నను దూటుదు; రి 

ప్పరుసున నీవును దామో । దర! దూటిదుగాని తగవు దలంపవు కంటే! 356 
ప్రతిపదార్థం: దామోదర!= శ్రీకృష్ణా! గురుండును= ద్రోణాచార్యులూ; పితామహుండున్‌= తాతయైన భీష్ముడూ; ఈ 


నరనాథుండున్‌= ఈ ధృతరాష్ట్ర మహారాజూ; ఎల్లప్రొద్దున్‌= ఎల్లప్పుడూ; ననున్‌= నన్ను; దూజుదురు= నిందిస్తారు; ఈ 
పరుసునన్‌= ఈ విధంగా; నీవును; దూజెదు(వు)కాని= నన్ను నిందిస్తావే తప్ప; తగవున్‌+తల(పవు+కంటే!= న్యాయమాలోచించవుగదా! 


తాత్సర్యం: “గురువైన ద్రోణుడూ, తాతగారు భీషు డూ తండ్రి ధృతరాష్ట్ర మహారాజూ ఎప్పుడూ నన్ను తిడుతుంటారు. 
నీవున్నూ అదే విధంగా నన్ను నిందిస్తావేగాని న్యాయం ఆలోచించవుగదా! 


క వనితం బథిచి రరణ్యం । బున నిడుమల. బడితి మనుచు. బోటరులై చం 
పను జెటుప(దల(చి మా దెస । గనలుదు రప్పాండుసుతు లకారణమ కడున్‌. 357 


ప్రతిపదార్థం: వనితన్‌= (ద్రౌపదిని; పజీచిరి= అవమానించారు; అరణ్యంబునన్‌= అడవిలో; ఇడుమలన్‌+పడితిమి= కష్టాలు 
అనుభవించాము; అనుచున్‌= అని పల్కుతూ; పోటరులు+ఐ= శూరులై; ఆ+పాండుసుతులు= ఆ పాండు రాజు కొడుకులు; 
అకారణమ= నిష్కారణంగా; కడున్‌= మిక్కిలి; చంపను= చంపటానికీ; చెజుపన్‌= నాశనం చేయటానికీ; తలంచి= భావించి; 
మా దెసన్‌= మా యెడ; కనలుదురు= కోపం వహిస్తారు. 


తాత్సర్యం: “ద్రౌపదిని భంగపరిచారు. అడవులలో మేము నానా కష్టాలు అనుభవించాము” అంటూ పాండవులు 
నిష్కారణంగా మాపై (క్రోధం వహించి వీరులై మమ్మల్ని చంపటానికీ, నాశం చేయటానికీ ఆలోచిస్తారు. 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. అరయం దప్పాకయింత నా వలన లే దా ధర్మపుత్తుండు జూ 

దరి వెంటం దమకించి సౌబలునిచేతన్‌ భూమి గోల్పోయి ము 

ష్కరు(డై వెండియు నొడ్డంగా నతడు నక్షప్రాఢిమై గెల్టై; నే 

తెరువైనం దనయిచ్చతో( బడియె; నింతేకాక యేం బూంటయే? 358 
ప్రతిపదార్థం: అరయన్‌= పరికించగా; నావలనన్‌= నావలన; తప్పు= దోషం; ఒక+ఇంతలేదు= రవ్వంతయినా లేదు; ఆ 
ధర్మపుత్రుండు= ఆ ధర్మరాజు; జూదరి వెంటన్‌+తమకించి= జూదరితనంతో వేగిరపడి; సౌబలుని చేతన్‌= శకునిచేత; 
భూమిన్‌= పుడమిని; కోల్పోయి= పోగొట్టుకొని; ముష్కరు(డు+ఐ= మూర్భుడై; వెండియున్‌= మరల; ఒడ్డంగాన్‌= పందెం 
చరచగా; అతండు= ఆ శకుని; అక్షప్రాఢిమైన్‌= పాచికల ఆటలోని నేర్పుతో; గెల్బెన్‌= జయించాడు; ఏ తెరువు+ఐనన్‌= ఏ 
దారి అయినా; తన+ఇచ్చతోన్‌+పడియెన్‌= తన ఇష్టప్రకారమే అనుసరించాడు; ఇంతేకాక= ఇంతదప్ప; ఏన్‌+పూ(టయే?= 
అందుకు నేను బాధ్యుడనా? 


తాత్సర్యం: కృష్ణా! న్యాయంగా ఆలోచిస్తే నా వలన తప్పేముంది? ధర్మరాజు జూదరి అయి, తానే శకునిని 
వెంబడించి వేగిరపడి అతడి చేతిలో పుడమినంతా కోలుపోయాడు. అంతటితో ఆట మానక మూర్భుడై మరల 
పందెం చరచగా సౌబలుడు తనకు పాచికల ఆటలో ఉన్న ప్రావీణ్యంతో గెలిచాడు. ఏ తెరువైనా ధర్మజుడు తన 
ఇష్టప్రకారమే త్రొక్కినాడు. అంతేతప్ప అతని కష్టనష్టాలకు నేను బాధ్యుడనా? 


యు 
తే. మాత్స్య్య పాంచాల పాండ్యాది మనుజపతుల. । గూర్దికొని తార కయ్యంబు గోరి యెత్తి 
విడిసి; రింతియ కాక యివ్విధము నుగ్ర । కర్మమున కేము దొడంగుట గలదె చెపుమ? 359 


ప్రతిపదార్థం: మాత్స్య+పాంచాల+పాండ్య+అది మనుజపతులన్‌= మత్స్య దేశం; “పాంచాల దేశం); పాండ్య దేశం మున్నగు 
దేశాలరాజులను; కూర్చికొని= చేర్చుకొని; తారు+అ= తామే; కయ్యంబు+కోరి= యుద్దం అభిలషించి; ఎత్తి విడిసిరి= మాపై 
దండెత్తటానికి దిగి ఉన్నారు; ఇంతియకాక= ఇంతేతప్ప; ఈ+విధము+ఉ(గ్రకర్మమునకున్‌= ఇట్టాంటి (క్రూరకృత్యానికి; ఏము= 
మేము; తొడ(గుట+కలదె?= పూనుకొనటం జరిగిందా; చెపుమ!= కృష్ణా!; నీవే వచించు. 


తాత్సర్యం: కృష్ణా! మత్స్య పాంచాల పాండ్యాది దేశాల రాజులందరినీ కూర్చుకొని యుద్దం చేయవలెననే కోరికతో 
తామే మాపై దండెత్తటానికి సిద్దంగా ఉన్నారు. ఇట్లాంటి క్రూర కృత్యానికి మేమెప్పుడు పాల్పడినామో నీవే చెప్పు. 


క.  ఉక్కటి సురపతి కైనను । మైక్కము నృపధర్మమూంది మొనతలంబడినన్‌ 

మిక్కిలి పేరును నిట దివి | నక్కజముగ( బెంపు. బడయ నగుట నుపేంద్రా! 360 
ప్రతిపదార్థం: ఉప+ఇం(ద్రా!= కృష్ణా!; నృపధర్మము+ఊంది= క్షత్రియ ధర్మం అవలంబించి; మొనతలన్‌= రణా(గమునందు; 
పడినన్‌= కూలినా; ఇటన్‌= ఈ లోకంలో; మిక్కిలి పేరును= గొప్ప కీర్తినీ; దివిన్‌= స్వర్గంలో; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; 
పెంపున్‌= వృద్దినీ; పడయన్‌+అగుటన్‌= పొందగలగటంచేత; ఉక్కు+అటి= పౌరుషాన్ని వీడి; సురపతికిన్‌+ఐనన్‌= దేవేంద్రుడికైననూ; 
మొక్కము= నమస్కరించం. 


తాత్సర్యం: కృష్ణా! క్షత్రియధర్మం వహించి యుద్దం చేస్తూ నేలగూలితే ఇక్కడ వీరుడన్న విఖ్యాతి లభిస్తుంది. 
అక్కడ వీర స్వర్గ సుఖాలు చేకూరుతాయి. అందువల్ల మేము పౌరుషముడిగి దేవేంద్రుడికైనా నమస్కరించం. 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 489 


చ. చిటుత(దనంబునం దగవు చిత్తమునం దలపోయలేక ముం 
దటి యటు వోవనిచ్చితి. । బితామహుండున్‌ జనకుండు నింక గ్ర 
చ్చటి నిల బంచి చక్క సగ మక్కడ నెవ్వరికేని మద్దలం 
బెటు(గక యీందలంచినను నే నది యేటికి సమ్మతించెదన్‌? 361 


ప్రతిపదార్థం: చిణుత(దనంబునన్‌= నేను పసివాడుగా నున్నప్పుడు; తగవు= న్యాయం; చిత్తమునన్‌= మనసులో; తలపోయన్‌+ 
లేక= భావించజాలక; ముందజ= జరిగిన రోజులలో; అటుపోవన్‌+ఇచ్చితిన్‌= అట్లా జరుగనిచ్చాను; పితామహుండున్‌= 
భీష్ముడూ, జనకుండున్‌= ధృతరాష్టుడూ; ఇంకన్‌= ఇకమీదట; (క్రచ్చణన్‌= అనాలోచితంగా; ఇలన్‌+పంచి= భూమిని విభజించి; 
చక్కసగము= సరిగా సగపాలు; అక్కడన్‌+ఎవ్వరికిన్‌+ఏనిన్‌= అక్కడ పాండవులలో ఎవరికైనా; మత్‌+బలంబు+ఎణు(గక= 
నా శక్తి తెలియక; ఈన్‌+తలంచినను= ఇవ్వటానికి సంకల్పిస్తే; ఏన్‌= నేను; అది+ఏటికిన్‌+సమ్మతించెదన్‌?= అట్లా సగపాలు 
పంచి ఇవ్వటానికి ఎందుకు అంగీకరిస్తాను. 


తాత్సర్యం: చిన్నతనంలో న్యాయమేదో తెలియనప్పుడు అట్లా సాగనిచ్చాను. ఇపుడు మా తండ్రి, తాత అనాలోచితంగా 
నా శక్తి సామర్థ్యాలు గుర్తించక రాజ్యంలో సగపాలు పాండవులలో ఎవ్వరికైనా పంచి ఇవ్వవలెనని సంకల్పిస్తే అందుకు 
నేను ఎందుకు అంగీకరిస్తాను? 


తే. తొంటి చవిగని యిప్పుడు. దోశి పాండు । సుతులు రాజ్యంబు చేయంగ( జూచినారు; 
నాకు నీ దీటునే యింక నాటి చూటి । లెక్కడివి ద్రోణ భీష్ము లీ దిక్కుసుమ్ము! 362 


ప్రతిపదార్థం: తొంటిచవి+కని= మునుపటి రుచి మరగి; ఇప్పుడున్‌+తో(చి= ఈ వేళ కూడా (ప్రత్యక్షమై; పాండుసుతులు= 
పాండుకుమారులు; రాజ్యంబు చేయంగన్‌= రాజ్యమేలటానికి; చూచినారు= వాంఛిస్తున్నారు; నాకున్‌= నాకు; ఈన్‌+తీయినే= 
ఇవ్వటానికి వీలగునా?; ఇంకన్‌= ఇక; నాటి చూజలు= ఆనాటి కొల్లలు; ఎక్కడివి?= ఎక్కడున్నవి?; ద్రోణ భీష్ములు= గురు 
పితామహులు; ఈ దిక్కు+చుమ్ము!= మా పక్షంలో ఉన్నారు సుమా! 


తాత్సర్యం: మునుపటి రుచిమరగి మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమై కౌంతేయులు రాజ్యమేలుటకు కోరుతున్నారు. కాని, 
నే నిస్తానా? ఆనాటి దోపిళ్ళు ఇకమీదట సాగవు. ద్రోణభీష్క్ములు మా పక్షంలో ఉన్నారు. 


ఉ. ఏమును వారు బంచికొని యేలుట గల్గదు; పల్కకుండు మిం 
కేమియు; వాండి సూదిమొన యించుక మోపిన యంతమాత్రయున్‌ 
భూమి యొనర్షి పాండునృపపుత్తుల కిత్తునె ।; యెవ్వరైన సం 
గ్రామమునన్‌ జయంబు. గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్‌. 363 


ప్రతిపదార్థం: ఏమును= మేమూ; వారున్‌= పాండవులూ; పంచికొని= రాజ్యాన్ని పంచుకొని; ఏలుట+కల్లదు= పరిపాలించటం 
జరగదు; ఇంకన్‌+ఏమియున్‌= మరేమిన్నీ; పల్కక+ఉండుము= బదులాడవద్దు; వా(డిసూదిమొన= సన్నని సూదియొక్క కొన; 
ఇంచుక= కొంచెం; మోపిన+అంతమా(త్రయున్‌= ఆ(క్రమించినంత మేర కూడా; భూమి+ఒనర్భి= పుడమిని చీల్చి; పాండునృప 
పుత్రులకున్‌= పాండురాజు కుమారులకు; ఇత్తునె?= ఇస్తానా? నేనివ్వను; ఎవ్వరు+ఐనన్‌= అటు వారో; ఇటు మేమో; 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


సం[గ్రామమునన్‌= రణంలో; జయంబు కొని= విజయం పొంది; రాజ్యము చేయుట= రాజ్యము నేలటానికి; నిశ్చయించి తిన్‌= 
నిర్ణయించుకొన్నాను. 


తాత్పర్యం: మేమూ, వారూ పుడమిని పంచుకొని పరిపాలించటం జరగదు. ఇందుకు నీ వేమీ బదులు చెప్పవద్దు. 
వాడి సూదిమొన మోపినంతమాత్రమైనా భూమిని పంచి పాండునందనులకు నేనివ్వను. మాలో ఎవరో ఒకరు 
యుద్దంలో విజయం పొంది రాజ్యం చేయటానికి నిర్ణయించాను.” 


విశేషం: అసలే అది సూది. అదీ వాడియైనది. దాని మొనమా(త్రమే, అదికూడా ఎక్కువ మోపక 'ఇంచుకి - పాండవులకు 
కొంచెం కూడా ఇవ్వననటానికి -ఈ కూర్చు. (సంపా.) 


తే. అనిన విని కిన్మ( బూనిన యలతి నగవు । చెలువు మొగమున కొక క్రొత్త పొలు పొనర్ప( 
బుండరీకాక్షుండగు టెల్లం బోయి యప్పు । డరుణ కమలాక్షు. డగుచు మురాంతకుండు. 364 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= దుర్యోధనుడి మాటలు ఆలకించి; కిన్కన్‌+పూనిన= కోపం వహించిన; అలంతినగవు చెలువు= 
చిరునవ్వుయొక్క సొగసు; మొగమునకున్‌= తన ముఖానికి; ఒక (క్రొత్త పొలుపు+ఒనర్పన్‌= ఒక నూతన సౌందర్యాన్ని 
ఆపాదించగా; పుండరీక+అక్షుండు+అగుట+ఎల్లన్‌= తెల్లదామరలవంటి కన్నులుగలవాడగుట అంతా; పోయి= తొలగి; ముర+ 
అంతకుండు= మురాసురుడిని హరించిన శ్రీకృష్ణుడు; అప్పుడు= ఆ సమయంలో; అరుణ+కమల+అక్షుండు+అగుచున్‌= 
ఎ[ర్రదామరల వంటి కన్నులు గలవాడై. 


తాత్పర్యం: దుర్యోధనుడి మాటలకు కోపం వహించిన చిరునవ్వుసొగసు తన ముఖమునకు ఒక (క్రొత్త అందం 
సంతరించగా; తెల్లదామరలవంటి కన్నులుగలవాడవటం అంతాపోయి మురవిధ్వంసకుడైన వాసుదేవుడు 
ఎర్రదామరలవంటి కన్నులు గలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: పర్యాయం, ఉపమ. కృష్ణుండు సహజంగా పుండరీకాక్టుడు - తెల్ల దామరలవంటి కన్నులు గలవాడు. ఇప్పుడు 
కోపంవచ్చి కన్నులు ఎజ్జబడ్డాయి. అందుచేత అరుణ కమలాక్షుడయ్యాడు. ఆరుణ్యం కోపానికి చిహ్నం. శ్రీకృష్ణుడు 
కుపితుడయ్యాడన్న విషయాన్ని తిక్కన ధ్వనిపూర్వకంగా చెప్పటం (ప్రశంసనీయం. పాత్రల మనోభావాలను ఇట్టా బాహ్య 
వర్షనలద్వారా చెప్పటం తిక్కన నేర్పు. (సంపా.) 


శ్రీకృష్ణుడు దుర్యోధనునితో మున్నతండు చేసిన దుర్ణయంబు సెప్పుట (సం. 5-126-1) 


క _ 'మొనతలంబడియెదు నీచె । ప్పిన యట్టుల తడవులేదు బిరుదలరై నీ 
వును వీరు నిలువు. డిదె భం । డన మెల్లియ వచ్చె నూటిటలు గను(డింకన్‌. 365 


ప్రతిపదార్థం: నీ చెప్పిన+అట్టులు+అ= నీవు వచించిన విధంగానే; మొనతలన్‌+పడియెదు(వు)= రణా(గంలో కూలెదవు; 
తడవు లేదు= ఇందుకు ఆలస్యం లేదు; బిరుదులరు+ఐ= వీరులై; నీవును= నీవూ; వీరున్‌= నీకు సాయపడవచ్చిన ఈ 
రాజులూ; నిలువుండు= నిలబడండి; భండనము= యుద్దం; ఎల్లి+అ+వచ్చెన్‌= రేపే వస్తున్నది; ఇంకన్‌= ఇక; ఊజటలు+ 
కను(డు= తృప్తి వహించండి; ఉపశమనం పొందండి. 


ఉద్యోగపర్వము ల తృతీయాశ్వాసము 491 


తాత్సర్యం: 'దుర్యోధనా! నీవు చెప్పినట్లే రణా[గ్రంలో కూలగలవు. ఇందుకు ఆలస్యం లేదు. శూరులై నీవూ, నీకు 
సాయపడవచ్చిన ఈ రాజులందరూ నిలబడండి. రేపే యుద్దం వస్తున్నది. ఇక ఊరడిల్లండి. 


సీ,  అరయంగం దప్పు లేదంటి నీవలనం గీ । డొకనాండు సేసియు నొక్కనాండు 
సేయవె? నీ జనించిన యది యాదిగా | నుడుగక పాండవేయులకు( జాల 
నెగ్గు సేసితి విషమిడి, పెనుబాముల । గటిపించి, నీరిలోం గట్టి త్రోచి, 
లక్కయిల్‌ గాలిచి, పెక్కు భంగుల( జంప(। దలచిన జావక ధర్మరక్షం 


ఆ. _ జేసి నెగడి రాచసిరి నొందియున్న( జూ । పోప కీవు తీవ్ర పాపబుద్దిం 

గసలి జూద మొకటి కల్పించి కపటంబు । సేయ దాన నెల్ల చేటుయుట్టె. 366 
ప్రతిపదార్థం: అరయంగన్‌= విచారించగా; నీ వలనన్‌= నీయెడ; తప్పులేదు+ అంటి(వి)= దోషం లేదని చెప్పావు; ఒకనాండు 
కీడు చేసియున్‌= ఒకనాడు పాండవులకు హాని చేసి; ఒక్కనాంయ చేయవె= ఒకరోజు చేయకున్నావా? (ఎప్పుడూ చేస్తున్నావని 
అభిప్రాయం), నీ జనించిన అది+ఆదిగాన్‌= నీవు పుట్టింది మొదలుకొని; ఉడుగక= మానక; పాండవేయులకున్‌= 
పాండుపుత్రులకు; చాలన్‌= మిక్కిలి; ఎగ్గుచేసితి(వి)= కీడు చేశావు; విషము+ఇడి= అన్నంలో విషంపెట్టి; పెనుంబాములన్‌+ 
కజపించి= నిదురిస్తున్నప్పుడు పెద్ద పెద్ద సర్సాలచేత కరపించి; లక్క+ఇల్‌+కాలిచి= లాక్షాగృహదహనం చేయించి; పెక్కుభంగులన్‌= 
అనేక రీతుల; చంపన్‌+తల(చినన్‌= చంపటానికి యత్నించగా; చావక= చనిపోక; ధర్మరక్షన్‌+చేసి= ధర్మం తమను కాపాడటం 
వలన; ధర్మాన్ని తాము కాపాడటం వలన; నెగడి= వృద్ధికి వచ్చి; రాచసిరిన్‌= రాజ్యలక్ష్మిని; ఒంది+ఉన్నన్‌= పాండవులు పొంది 
సుఖులై ఉండగా; చూపు+ఓపక= చూచి సహించలేక; ఈవు= నీవు; తీవ పాపబుద్దిన్‌= దారుణమైన పాపచింతతో; కనలి= 
కోపించి; జూదము+ఒకటి కల్పించి= ద్యూత క్రీడ ఒకటి ఏర్పాటు చేసి; కపటంబు చేయన్‌= పాండవులను మోసగించగా; 
దానన్‌= అందువలన; ఎల్లచేటున్‌= ఇంత అనర్థమూ; పుట్టెన్‌= కల్గింది. 


తాత్సర్యం: విచారిస్తే నీవల్ల దోషం లేదని చెప్పావు. సుయోధనా! ఒకనాడు పాండవులకు కీడుచేసి మరొకనాడు 
చేయకున్నావా? నీవు పుట్టింది మొదలు మానకుండ వారికి అపకారాలు చేస్తూనే ఉన్నావు. తినే అన్నంలో విషం 
పెట్టించావు. పెద్ద పెద్ద విషసర్సాల చేత కరిపించావు. కాళ్లూ చేతులు కట్టించి గంగ మడుగులోనికి నెట్టించావు. 
లక్కయింటిలో నివసిస్తుండగా కాల్ప్సించావు. ఇట్లా అనేక విధాల పాండవులను నీవు చంపటానికి యత్నించావు. 
కాని, వారి ధర్మం వారి ప్రాణాలను కాపాడింది. వా రెట్టాగో పైకివచ్చి రాజ్యసంపదను పొంది హాయిగా జీవిస్తుంటే 
నీకు కన్నుకుట్టింది. దారుణమైన పాపహృదయంతో వారిమీద కినుక పూని, జూదమొకటి ఏర్పాటు చేశావు. ధర్మజుని 
ఆ కపటద్యూతంలో ఓడించగా ఇంత అనర్థం కల్గింది. 


విశేషం: ధర్మరక్షంజేసి - వారు ధర్మాన్ని రక్షించటం చేతా, వాళ్ళని ధర్మం రక్షించటంచేత - అని రెండు విధాల అర్థం 
చెప్పవచ్చు. 'ధర్మో రక్షతి రక్షితః అని కదా సూక్తి (సంపా.) 
తే. అన్నదమ్ముల నెత్తంబు లాడి సతుల । తలలువట్టి సభాస్టలంబులకు నీడ్డి 
అతి ® లు 
చీర లొలిపింతురే? యిట్టి వారి నెందు6। దడవుమా నీ వొకండవు దక్క నధిప! 367 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అన్నదమ్ములన్‌= తోడబుట్టువులతో; నెత్తంబులు+ఆడి= పాచికలాడి; సతుల తలలు+పట్టి= 
ఇల్గాం[డ్ర తలవెండ్రుకలు పట్టి; సభాస్తలంబులకున్‌+-ఈడ్చి= కొలువుకూటాలలోనికి ఈడ్చుకొనివచ్చి; చీరలు+ఒలిపింతురే= 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 


వలువలు ఊడదీయిస్తారా; నీవు+ఒకండవు+తక్కన్‌= నీ వొక్కడివేగాని; ఎందున్‌= ఎక్కడైనా; ఇట్టివారిన్‌+ తడవుమా!= ఇటువంటి 
వారున్నారేమో చెప్పుము. 


తాత్సర్యం: నీ వొకడివి తప్ప లోకంలో ఎక్కడైనా తోడబుట్టువులతో జూదమాడి, మగనాండ్ర శిరోజాలు పట్టుకొని 
కొలువు కూటాలలోనికి ఈడ్చుకొని వచ్చి, కట్టిన పుట్టాలు తొలగించే వారున్నారేమో నీవే చెప్పు. 


ఉ. అప్పుడు నీవు గర్జుండును నాడిన మాటలు కొల్వులోపలం 

జెప్పెడునట్టివే? కులము శీలము. గల్గిన పుణ్యకాంత క 

ట్లొప్పమి చేయుటెల్ల గనియున్న జనంబులు వించునుండయగా( 

దప్పాక యింత లేదను విధం బది నీక చనున్‌ సుయోధనా! 368 
ప్రతిపదార్థం: సుయోధనా!= దుర్యోధనా!; అప్పుడు= ద్రౌపదీ మానభంగసమయంలో; నీవున్‌= నీవూ; కర్షుడును= కర్షుడూ; 
ఆడినమాటలు= పల్కిన పలుకులు; కొల్వులోపలన్‌= ఈ సభలో; చెప్పెడు+అట్టివే?= వాకొన దగినవా (కావని భావం); 
కులము= ఉత్తమ వంశాభిజాత్యమూ; శీలము= మంచి నడవడీ; కల్గిన పుణ్యకాంతకున్‌= కలిగి ఉన్న పవిత్రురాలైన వనితకు; 
అట్టు+ఒప్పమిచేయుట+ఎల్లన్‌= ఆ విధంగా పరాభవించటమంతా; కని+ఉన్న= చూచి ఉన్నట్టి; జనంబులు= ఈ సభలో ఉన్న 
జనులు; వించున్‌+ఉండంగాన్‌= ఆలకిస్తూండగా; తప్పు+ఒక+ఇంత+లేదు= నావలన ఎట్టి నేరమూ లేదు; అనువిధంబు+ 
అది= అని చెప్పుచున్నట్టి తీరు, నీకున్‌+అ+చనున్‌= నీకే చెల్లింది. 


తాత్సర్యం: సుయోధనా! పాంచాలికి నిండుసభలో పరాభవం జరుగుతున్నప్పుడు నీవూ, కర్షుడూ మాట్లాడిన 
మాటలు ఇపు డీ సభలో చెప్పదగినట్టివి కావు. ఉత్తమ వంశాభిజాత్యం, సత్రవర్తన కల్గిన పరమ పతివ్రతను ఆ 
విధంగా మీరు పరాభవించటం కనులార చూచిన ఈ జనులందరూ వింటుండగా నా వల్ల ఏ నేరమూ లేదని 
పల్కటం నీ కొకడికే చెల్లింది. 


విశేషం: అట్టొప్పమి చేయుటెల్ల - అట్టు - అనిర్వాచ్యమైన విధంగా, - అట్టి ఘోరమైన అనిభావం. 'అరయం దప్పాకయింత 
నావలనలే' దన్న దుర్యోధనుడి మాటకిది యెత్తిపొడుపు. (సంపా.) 
తే. ఎత్తి విడిసిన వారని యెల్ల తప్పు(। బాండవుల మీంద. బెట్టిన బ్రదుకుగలదె? 

ద్రోణ భీష్ములు6 దండ్రియు. దోడుతోడ( । జెప్పు తగుమాట లేమియు. జెవులు సొరవు. 369 


ప్రతిపదార్థం: ఎత్తి విడిసినవారు+అని= దండెత్తటానికి చేరి ఉన్నారని; ఎల్లతప్పున్‌= దోషమంతటినీ; పాండవుల మీందన్‌; 
పెట్టినన్‌= మోపినచో; (బ్రదుకు+కలదె?= మీకు ఆయువు దక్కుతుందా? (ద్రోణ భీష్ములు, తండ్రియున్‌= జనకుడును; 
తోడుతోడన్‌= ఒకరి తరువాత మరొక్కరు; చెప్పు= బోధించే; తగుమాటలు= హితవాక్యాలు; ఏమియున్‌= ఒక్కటి కూడా; 
చెవులు+చొరవు= నీ చెవులలో దూరవు గదా! 


తాత్సర్యం: మాపైకి దండెత్తి రావటానికి సిద్దంగా ఉన్నారని నేరమంతటినీ పాండవులమీద మోపితే మీకు ఆయువు 
దక్కుతుందా? (ద్రోణుడు, భీష్ముడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు ఒకరి తరువాత మరొకరు చెప్పే హితవచనాలు నీవు 
వినటమే లేదు. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 493 


క్ర శాంతిం బొందుట నీకుం । గుంతీ పుత్తులకు మేలగున్‌; దానిక యే 

నింతయు నాడెద; నది నీ | కెంతయు రుచియింపకునికి యెటింది యెటింియున్‌. 370 
ప్రతిపదార్థం: శాంతిన్‌+పొందుట= (క్రోధాదులు విడిచి ఒద్దికగా మెలగటం; నీకున్‌= నీకూ; కుంతీపుత్రులకున్‌= పాండవులకూ; 
మేలు+అగున్‌= (శ్రేయోదాయకం; నీకున్‌= నీకు; అది+ఎంతయున్‌= అదేమా(త్రం; రుచియింపక+ఉనికి= ఇష్టం కాకుండటం; 


ఎటీగ+ఎతిగియున్‌= బాగా తెలిసికూడా; దానికిన్‌+అ= మీరు శాంతితో జీవించటం కొరకే; ఏను= నేను; ఇంతయున్‌+ 
ఆడెదన్‌= ఇంతగా చెపుతున్నాను. 


తాత్సర్యం: శాంతి వహించటం నీకూ, పాండవులకూ మిక్కిలి మంచిది. పాండవులతో పొత్తు నీకు బొత్తిగా గిట్టదని 
తెలిసికూడా శాంతికోసం నేనింతగా నీకు నొక్కి చెపుతున్నాను. 


వ. అని యిట్లు నారాయణుండు నానా ప్రకారంబులం జెప్పుటకు( గటకటం బడియెడు దుర్యోధనునకు 
దుశ్శాసనుం డిట్లనియె: 371 


ప్రతిపదార్థం: అని+ఇట్టుు నారాయణుండు; నానా (ప్రకారంబులన్‌= పలురకాలుగా; చెప్పుటకు; కటకటంబడియెడు= 
బాధపడుతున్న; దుర్యోధనునకున్‌; దుశ్చాసనుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఈ రకంగా నారాయణుడు బహు విధాల హితవాక్యాలు పలుకుతుంటే వినటానికి బాధపడుతున్న 
దుర్యోధనుడితో దుశ్చాసనుడు ఇట్లా అన్నాడు: 
మ.  'జనకుండున్‌ గురుభీష్ములుం దగిన కర్ణం బాప్తులై నీకుం బ్రీ 

తి నెటింగించు తెటింగు గాదు తమబుద్దిం బోయి సంధాన మి 

ట్లొనరం జేయకయున్న( గృష్టుకు నిన్నొప్పించు వా; రింతవ 

ట్టు నిజం; బిచ్చట నింక నీయునికి నెట్లుం గీడు వుట్టుం జుమీ! 372 
ప్రతిపదార్థం: జనకుండున్‌= మన తండ్రీ; గురుభీష్ములున్‌= [ద్రోణుడూ; భీష్ముడూ; తగిన కర్ణంబు= యోగ్యమైన పని; 
ఆప్తులు+ఐ= ఇష్టులై; నీకున్‌= నీకు; ప్రీతిన్‌= ప్రేమతో; ఎజింగించు తెజంగు కాదు= తెలిపే తీరు కానేకాదు; తమ బుద్దిన్‌+ 
పోయి= తాము చెప్పిన (తోవ ననుసరించి; సంధానము= సంధి; ఇట్టు= వారు చెప్పినట్లు; ఒనరన్‌= సముచితంగా; చేయక+ 
ఉన్నన్‌= నీవు చేయకపోతే; కృష్ణునకున్‌= వాసుదేవుడికి; నిన్నున్‌= నిన్ను; ఒప్పించువారు= అప్పగిస్తారు; ఇంతవట్టు నిజంబు= 
నేను చెప్పుచున్నది వాస్తవం; ఇచ్చటన్‌= ఇక్కడ; ఇంకన్‌= ఇటుమీద; నీ+జఉనికిన్‌= నీవుండుటవలన; ఎట్టున్‌= ఏవిధంగానైనా; 
కీడు+పుట్టున్‌+చుమీ!= హాని కల్గుతుంది సుమా! 


తాత్పర్యం: మన తండ్రీ, ద్రోణాచార్యులూ, పితామహుడూ నీ మేలు కోరి కర్తవ్యం (ప్రేమతో నీకు చెప్పేవిధం ఇది 
కానేకాదు. తాము చెప్పినట్టుగా విని నీవు పాండవులతో పొత్తు కుదుర్చుకొనకుంటే నిన్ను వీరు శ్రీకృష్ణుడికి వశం 
చేస్తారు. ఈ మాట నిజం. ఇక ఇక్కడ నీ వుండటం చేత ఏ విధంగానైనా హాని కలుగుతుంది సుమా! 


ఆ. అనిన బాహ్లాకాదులగు కురువృద్దుల | నాత్మజనకుం గృష్టు నాదరింప 
కత(డు రాజసమున నప్పుడు దిగ్గన । లేచిపోయె సంచలించెం గొలువు. 373 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనినన్‌= అని దుస్ససేనుడు చెప్పగా; బాహ్లిక+ఆదులు+అగు= శంతనుడి తమ్ముడైన బాహ్హికుడు మొదలైన; 
కురువృద్దులన్‌= కౌరవులలో వయసు మళ్ళినవారినీ; ఆత్మజనకున్‌= తన తండ్రినీ; కృష్ణున్‌= నారాయణుడినీ; ఆదరింపక= 
గౌరవించక; అతండు= దుర్యోధనుడు; రాజసమునన్‌= దురహంకారంతో; అప్పుడు= ఆ సమయాన; దిగ్గనన్‌= శీఘ్రంగా; 
లేచిపోయెన్‌= సభనుంచి నిష్క్రమించాడు; కొలువు= సభ; సంచలించెన్‌= కలవరపడింది. 


తాత్సర్యం: దుశ్శాసనుడు అట్టా చెప్పగానే బాహ్లికుడు మొదలైన కురువంశ వృద్దులనూ, తమ తండ్రినీ, వాసుదేవుడినీ 
లెక్కించకుండ దుర్గర్వంతో దుర్యోధనుడు సభనుంచి వెంటనే లేచి వెళ్ళాడు. కొలువంతా కలవరపాటు చెందింది. 


తే. అతని వెనుకన కర్టుండు ననుజగణము । శకునియును వారి పొందైన జనపతులును 
బోయి రమ్మెయి( జని యొక్క ప్రోవుగట్టి । వేజ యంతంత నుండిరి గోజిడమున. 374 


ప్రతిపదార్థం: అతని వెనుకన్‌+అ= దుర్యోధనుడి వెంబడే; కర్టుండున్‌= రాధేయుడూ; అనుజగణమున్‌= తమ్ముళ్ళ గుంపూ; 
శకునియును= సౌబలుడూ; వారిపొందు+ఐన= వారికి అనుకూలురైన; జనపతులును= రాజులున్నూ; పోయిరి= వెళ్ళారు; 
ఆ+మెయిన్‌+చని= ఆ విధంగా వారు వెళ్ళి; ఒక్క (ప్రోవు+కట్టి= ఒక గుంపుగా చేరి; కోజడమునన్‌= (క్రోధంతో; వేజ= 
ప్రత్యేకంగా; అంతంతన్‌+ఉండిరి= కొంతదూరంలో ఉన్నారు. 


తాత్సర్యం: దుర్యోధనుడి వెంట కర్ణుడు, సహోదరుల సమూహం, శకుని, మిత్రులైన రాజులు సభనుండి ఆ 
విధంగా లేచిపోయి గుంపుగట్టి క్రోధంతో వేజుగా కొంచెం దూరంలో ఉండిపోయారు. 


వ. ఇట్లున్నం గనుంగొని గాంగేయుండు. 375 


ప్రతిపదార్థం: ఇట్టు+ఉన్నన్‌= వారిట్టుండగా; కనుంగొని= చూచి; గాంగేయుండు= గంగకొడుకైన భీష్ముడు. 


తాత్సర్యం: దుర్యోధనాదులు సభనుంచి అట్లా లేచిపోయి ఒకచోట గుంపుగా చేరి ఉండగా చూచి గంగా 
పుత్రుడిట్లా అన్నాడు: 


చ.  “ఇతండిదియేల క్రొవ్వి ధరణీశుండ నంచు వృథాభిమానియై 
మతిచెడి లోభమోహ మదమత్సరముల్‌ దను. ద్రిప్ప ని ట్లసం 
గతమున( బోయె; వీని వెనుకం జని రేమి దలంచియో మహీ 
పతులును; వీరు గొంద అతి పారుష మానసు లేమిచేయుదున్‌?” 376 


ప్రతిపదార్థం: ఇతండు= దుర్యోధనుండు; ఇది+ఏల= ఇట్లెందుకు; (క్రొప్వి= మదించి; ధరణీ+-ఈశు(డన్‌+అంచున్‌= భూపతిననుచు; 
వృథా+అభిమాని+ఐ= వ్యర్ధమైన అహంకారం కలవాడై; మతిచెడి= బుద్దిలేక; లోభమోహమదమత్సరముల్‌= దురాశ, అజ్ఞానం; 
పొగరు, ద్వేషం అనే దుర్గుణాలు; తనున్‌= తనను; (త్రిప్పన్‌= పట్టి ఆడించగా; ఇట్టు= ఈ ప్రకారంగా; అసంగతమునన్‌+ 
పోయెన్‌= అమర్యాదగా వెళ్ళాడు; వీని వెనుకన్‌= ఈ దుర్యోధనుని వెనుకనే; ఏమి తలంచియో= ఏమి భావించిరోగాని; 
మహీపతులును= రాజులును; చనిరి= వెళ్ళారు; వీరు కొందణు= వీరిలో కొంతమంది; అతి పౌరుషమానసులు= మిక్కిలి 
పౌరుషంతో కూడిన మనస్సులు కలవారు; ఏమి చేయుదున్‌?= ఏమి చేసేది? (ఏమి చేయటానికీ తోచటం లేదని భావం). 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 495 


తాత్సర్యం: “ఈ దుర్యోధనుడు తానూ ఒక రాజునని కొరమాలిన అహంకారంతో పొగరెక్కి, బుద్దిలేక, అత్యాశ, 
అజ్ఞానం, మదం, ఈర్ష్య అనే దుర్గుణాలకులోనై, అమర్యాదగా సభనుండి లేచివెళ్ళాడు. ఏ ఉద్దేశంతోనో వీని వెంబడి 
మరికొందరు రాజులు కూడా వెళ్ళిపోయారు. వీరు కొంతమంది మిక్కిలి పౌరుషంతో కూడిన మనసులు కలవారు. 
ఇప్పుడేమి చేయవలెనో తోచటం లేదు.” 


విశేషం: అలం: సముచ్చయం. 


తే. అని జనార్దనుం గనుంగొని 'యకట' కాల । పక్వమయ్యె నీ నరపతి ప్రతతి కెల్ల ! 
ననుడు€ దగువారి దెసం గలయంగ( జూచి | తగవు మెయి నిట్టులనియె నన్నగధరుండు. 377 


ప్రతిపదార్థం: అని; జనార్దనున్‌+కనుగొని= అంటూ శ్రీకృష్ణుడిని చూచి; అకట!= అయ్యో!; ఈ నరపతి ప్రతతికిన్‌+ఎల్లన్‌= 
ఈ రాజసమూహాని కంతకూ; కాలపక్యము+అయ్యెన్‌= కాలం పండింది సుమా; అనుడున్‌= అని పల్కగా; ఆ+నగధరుండు= 
ఆ గోవర్దనగిరినెత్తిన గోవిందుడు; తగు వారిదెసన్‌= యోగ్యులైన వారివైపు; కలయంగన్‌+చూచి= తేరిపార చూచి; తగవు 
మెయిన్‌= ధర్మయుక్తంగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: భీష్ముడు శ్రీకృష్ణుడి వంక చూచి ఈ రాజులందరికీ వినాశకాలం దాపురించినట్టుంది అని అనగానే 
శ్రీకృష్ణుడు సభలో యోగ్యులైనవారి వైపు చూచి న్యాయసమ్మతంగా ఇట్లా ప్రసంగించాడు. 
శా.  'ఈ దుర్యోధను. డింత గర్వియగునే । యీ యున్నవారెల్ల నా 

చే దైన్యంబునం బొందు టొప్పదని చర్చింపండ; యీ భంగికిన్‌ 

లేదే యొండు దెజంగు? సత్కులము. బాలింపంగ వర్ణింపరా 

దే? దుష్టాత్మకు నీచు నొక్కరునిం? బోదే భేద మీ జాతికిన్‌? 378 


ప్రతిపదార్థం: ఈ దుర్యోధను(డు= ఈ సుయోధనుడు; ఇంత గర్వి+అగునే= ఇంతటి పొగరుబోతు అవుతాడా? ఈ+ఉన్నవారు+ 
ఎల్లన్‌= ఇక్కడున్న రాజులంతా; నాచేన్‌= నావలన; దైన్యంబునన్‌+పొందుట= దీనత్వం పాలుకావడం; ఒప్పదు+అని= తగదని; 
చర్చింపండ?= ఎందుకు ఆలోచించడు?; ఈ భంగికిన్‌= దుర్యోధనుడి ఈ రీతి వ్యవహారానికి; ఒండు తెజంగు లేదే?= 
మరొక మార్గం ఏదీ లేదా?; సత్కులమున్‌= సద్వంశమును; పాలింపంగన్‌= కాపాడటానికి; దుష్టాత్మకున్‌= చెడుబుద్దిగలవాడిని; 
నీచున్‌= అల్పుడిని; ఒక్కరునిన్‌= ఒక్కడిని; వర్జింపన్‌రాదే?= పరిత్యజించ తగదా? ఈ జాతికిన్‌= ఈ కౌరవజాతికి; భేదము 
పోదే!= ఈ చీలిక తొలగదా? 


తాత్సర్యం: “ఈ సుయోధనుడి కింత పొగరా? ఈ సభలో ఉన్న రాజులందరూ 'నా చేత దైన్యం అనుభవించటం 
తగదని ఆలోచించకున్నారు. ఈతడి అనుచిత (ప్రవృత్తి మానటానికి మరో మార్గ మేదీ లేదా? సద్వంశాన్ని 
సంరక్షించటానికి ఆ కుటుంబంలో పుట్టిన దుష్టచిత్తుడు, అల్పుడు అయిన ఒకే ఒకడిని పరిత్యజించటం తగదా? 
ఈ కౌరవ జాతి కేర్పడిన పీడ తొలగదా? 


ఉ.  కంసుండు నిట్ల తండ్రి మది గందెడు చంద మొనర్షి ధర్మ వి 
ధ్వంసము సేసినం గులమువారలు నా కెటి(గింప నేను దు 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్మాంసము గోయు వైద్యుని క్రమంబున నాతని ద్రుంచి యన్వయో 
త్తంసము. జేయనే జనకు(6 దద్విధ మొప్పదె మీరు. జేసినన్‌? 379 


ప్రతిపదార్థం: కంసుండున్‌= కంసుడుకూడ; ఇట్టు+అ= ఈ దుర్యోధనుడివలెనే; తండ్రి మది= జనకుడైన ఉ(గ్రసేన మహారాజు 
చిత్తం; కందెడు చందము+ఒనర్భి= కుమిలిపోయేటట్టు చేసి; ధర్మ విధ్వంసమున్‌+చేసినన్‌= ధర్మాన్ని నిర్మూలించగా; 
కులమువారలు= భోజవంశంలో పుట్టినవారు; నాకున్‌= నాకు; ఎజింగింపన్‌= తెలుపగా; నేను= నేను; దుర్మాంసమున్‌= 
చెడుమాంసాన్ని; కోయు= ఖండించే; వైద్యుని క్రమంబునన్‌= చికిత్సకుడి విధాన; ఆతనిన్‌= కంసుడిని; త్రుంచి= సంహరించి; 
జనకున్‌= అతని తండ్రి అయిన ఉ(గ్రసేనుడిని; అన్వయ+ఉత్తంసమున్‌+చేయనే?= కులమునకు పెద్దగా చేయలేదా?; తద్‌+ 
విధము= ఆ రీతి; మీరున్‌ చేసినన్‌= మీరు కూడా సల్పినచో; ఒప్పదె?= బాగుండదా? 


తాత్సర్యం: కంసుడు ఈ విధంగానే తండ్రి మనసు నొప్పించి ధర్మాన్ని నశింపజేస్తుంటే కులబంధువులు వచ్చి 
నాకు చెప్పుకొన్నారు. చెడుమాంసాన్ని కోసివైచే వైద్యుడివలె నేను ఆ దుష్టుడిని సంహరించి అతడి జనకుడైన 
ఉ(గ్రసేనుడికి రాజ్యపట్టం కట్టి కులానికి మేటిగా చేశాను. మీరున్నూ అట్లా చేయటం సముచితంగా ఉండదా? 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. అంతతోడ నెల్ల యాపదలును దీటు | వంశ మధిక గౌరవంబు నొందు. 
గూడి మనుట గలుగు గురు పాండవులకు ని । త్రెబ(గు సూడ మీకు నుటివకాదె? 380 


ప్రతిపదార్థం: అంతతోడన్‌= అంతటితో; ఎల్ల+ఆపదలును= అన్నికష్టాలూ; తీటున్‌= తొలగిపోతాయి; వంశము= కౌరవ 
వంశం; అధికగౌరవంబున్‌+ఒందున్‌= మిక్కిలి ఆదరణ పొందుతుంది; కురుపాండవులకున్‌= కౌరవులకూ, పాండవులకూ; 
కూడిమనుట+కలుగున్‌= కలసి జీవించటం సమకూడుతుంది; ఈ తెజంగు చూడన్‌= ఆలోచిస్తే ఈ (ప్రక్రియ; మీకున్‌= 
మీకు; ఉణువు+అ కాదె!= ఉచితమే కదా! 


తాత్పర్యం: దుర్యోధనుడి పీడ విరగడ కావటంతో అన్ని కష్టాలు తీరుతాయి. కురువంశం మిక్కిలి గౌరవం 
పొందుతుంది. కురుపాండవులకు కలసి జీవించే భాగ్యం లభిస్తుంది. కనుక నే చెప్పిన మార్గం మీకు సముచితమైనది 


కదా!” 

వ. అనిన విని ధృతరాష్తుం డదరిపడి విదురున కిట్లనియె: 381 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= శ్రీకృష్ణుడట్లా చెప్పగా ఆలించి; అదరిపడి= భయపడి; ధృతరాష్టుండు; విదురునకున్‌; ఇట్టు+ 
అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: సదస్యులతో శ్రీకృష్ణు డన్న మాటలు విని ధృతర్మాష్టుడు బెదరిపోయి విదురుడితో ఇట్టా అన్నాడు: 


ఆ. “బుద్దిమంతురాలు పొందుగ6 బలుకంగ । నేర్చు; వచ్చి కొడుకు దేర్దిపోవుం 
గాన వేగ నీవు గాంధారి. దోడితె' | మ్మనుడు నరిగి యతండు నట్లచేసి. 382 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 497 
ప్రతిపదార్థం: బుద్దిమంతురాలు= తెలివిగలది; పొందుగన్‌= తగినట్లు; పలుకంగన్‌+నేర్చున్‌= మాటలాడటం తెలిసినట్టిది; 
వచ్చి= ఇక్కడికి వచ్చి; కొడుకున్‌= కుమారుడిని; తేర్చిపోవున్‌= (ప్రసన్నుడిని చేసి వెళ్ళుతుంది; కానన్‌= కాబట్టి; వేగ= శీఘ్రమే; 
నీవు= నీవు; గాంధారిన్‌= గాంధారీదేవిని; తోడితెమ్ము= పిలుచుకొనిరమ్ము; అనుడున్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; అరిగి= 
వెళ్ళి; అతండు= విదురుడు; అట్ట చేసెన్‌= ఆమెను సభకు వెంటబెట్టుకొని వచ్చాడు. 


తాత్సర్యం: 'గాంధారి తెలివిగలది. తగినట్టు మాట్లాడే నేర్పున్నది. ఇక్కడికి వచ్చి తన కుమారుడిని శాంతింపజేస్తుంది. 
నీవు త్వరగా వెళ్ళి ఆమెను సభకు తోడ్కొనిరమ్ము' అని ధృతరాష్ట్రుడు చెప్పగా విదురుడు వెళ్ళి ఆమెను 
వెంటబెట్టుకొని వచ్చాడు. 


వ. అద్దేవియు. 383 


తాత్సర్యం: ఆ గాంధారీ దేవియును. 


క. చనుదెంచి యుచిత పీఠం | బున నున్నం గురువిభుండు పొల(తుకతో ని 

ట్లను; నీ తనూభవుండు దు । ర్వినయంబున. జనియె; నిట్టి వెంగలి గలందే? 384 
ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; ఉచిత పీఠంబునన్‌+ఉన్నన్‌= తగిన ఆసనంపై ఉండగా; కురువిభుండు= కురు రాజైన 
ధృతరాష్ట్రుడు; పొలంతుక తోన్‌= పత్ని అయిన గాంధారితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికాడు; నీ తనూభవుండు= నీ 


కుమారుడు; దుర్వినయంబునన్‌= అవిధేయతతో; చనియెన్‌= సభనుంచి లేచి వెళ్ళాడు; ఇట్టి వెంగలి+కలండే?= ఇటువంటి 
మూర్చుడున్నాడా? 
ఖ 


తాత్సర్యం: గాంధారి విదురుడి వెంట వచ్చి తగిన పీఠంమీద కూర్చున్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు. ఆమెతో ఇట్టా 
అన్నాడు. 'నీ కుమారుడు అవిధేయుడై సభనుంచి వెళ్ళిపోయాడు. ఇట్టాంటి మూర్చుడు ఎక్కడైనా ఉన్నాడా? 


విశేషం: దుర్యోధనుడు తనకూ కొడుకైనప్పటికీ, భార్యయైన గాంధారితో మన తనూభవుడనక నీ తనూభవుా డనటం లోక 
సహజం. (సంపా.) 
క _ నీవైనం జెప్పి శాంతుం । గావింప(గ నోపుదేనిం గౌరవకుల మీ 

గోవిందు శాసనము సం । భావింపం గాంచి చెడక బ్రదుకుంజుమ్మీ! 385 
ప్రతిపదార్థం: నీవు+ఐనన్‌+చెప్పి= నీవైనా తెలిపి; శాంతున్‌+కావింప(గన్‌= (ప్రసన్నుడిని కావించటానికి; ఓపుదు(వు)+ఏనిన్‌= 


చాలి ఉంటే; కౌరవకులము= కురువంశం; ఈ గోవిందుశాసనమున్‌= ఈ ముకుందుడి యొక్క ఆజ్ఞను; సంభావింపన్‌+కాంచి= 
ఆదరించగల్లినదై; చెడక= నశళించక; (బదుకున్‌+చుమ్మీ!= జీవించును సుమా! 


తాత్సర్యం: 'నీనైననూ చెప్పి దుర్యోధనుడిని శాంతింపజేయగలిగితే శ్రీకృష్ణుడి ఆజ్ఞ ఆదరించబడినదై, ఈ కురువంశం 
నశించక (బ్రతికి ఉంటుంది.” 


తే. అనుడు నీ పుత్తు( డవినీతు( డగుట యెలి(గి | యెలి(గి వాని వశంబున నేలపోయె 
దీవు పాండవులకు నేమియిచ్చితేని  నడ్డపడ నెవ్వరికి వచ్చు నధిప! చెపుమ.' 386 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని ధృతరాష్టుడు పలుకగా; నీ పుత్రుండు= నీ కుమారుడు; అవినీతుండు= అణకువ లేనివాడు; 
అగుట= అయి యుండుట; ఎజీింగ౧+ఎటి.గి= తెలిసి తెలిసికూడ; వాని వశంబునన్‌+ఏల పోయెదు(వు)?= వాడికి లోబడి 
ఎందుకు మెలగుతావు?; ఈవు= నీవు; పాండవులకున్‌= పాండు కుమారులకు; ఏమి+ఇచ్చితి+ఏనిన్‌= ఏమిచ్చినప్పటికిన్నీ; 
అధిప!= రాజా!; ఎవ్వరికిన్‌+అడ్డపడన్‌ వచ్చున్‌?= కాదని చెప్పటానికి ఎవరితరం?; చెపుమ= నీవే చెప్పుము. 


తాత్సర్యం: 'రాజా! నీ కొడుకు అవిధేయుడని తెలిసి తెలిసి వాని ఇష్ట ప్రకారం ఎందుకు వ్యవహరిస్తావు? నీవు 
పాండుకుమారులకు ఏమిచ్చినా వద్దని నీకు అడ్డుపడే వారెవరో నీవే చెప్పు.” 


నిశేషం: ధృతరాష్ట్రుడు గాంధారితో 'నీ తనూభవు” డంటే, ఆమెకూడా తదనుగుణంగానే నీ పుత్రు' డనటం గమనించదగింది. 
లోకంలో కొడుకు చెడ్డవాడైతే తల్లి దం|డ్రులిట్లా ఎవరిమట్టుకు వారు అతడిని తన కొడుకు కాడనటం పరిపాటి. 'నీ కొడుకని 
అంటావేమి? నీకు మాత్రం కొడుకు కాడా? అని యెత్తిపొడుపు. 'అధిపి అనే సంబోధనం కూడా సాభిప్రాయం. నీవు 
అధిపుడవు. ఏమయినా చేయగల సమర్భుడివి. పాండవులకు ఏమి ఇస్తే నిన్ను వారించగలిగే వారెవరున్నారు? నీవు రాజువు 
కదా! అందుచే తప్పంతా నీదే అంటోంది గాంధారి. (సంపా) 


క. అని గాంధారి పతియు దా । నును విదురుం బనిచె నందనుం బిలువ; నతం 
డును మొగము జేవుఖింప(గ( । జనుదెంచెను సభకు విదుర సంప్రార్థితు(డై. 387 


ప్రతిపదార్థం: అని గాంధారి= అని గాంధారి పలికి; పతియున్‌= తనభర్త అగు ధృతరా(ష్టుడూ; తానును= తానూ; 
నందనున్‌= కుమారుడైన దుర్యోధనుడిని; పిలువన్‌= పిలుచుకొని రావటానికి; విదురున్‌= విదురుడిని; పనిచెన్‌= పంపారు; 
విదుర సంప్రార్థితుడు+ఐ= విదురుడిచే వేయబడినవాడై; అతండును= ఆ దుర్యోధనుడూ; మొగము డేవుటింప(గన్‌= 
ముఖం (క్రోధంతో ఎగ్రబడగా; సభకున్‌= కొలువులోనికి; చనుదెంచెను= వచ్చాడు. 


తాత్సర్యం: అట్లా గాంధారి వచించి తానూ ధృతరా(ష్టుడూ దుర్యోధనుడిని సభకు పిలుచుకొనిరమ్మని విదురుడిని 
పంపారు. విదురుడు వెళ్ళి రమ్మని చెప్పగా సుయోధనుడు కోపంతో ముఖం ఎ(ర్రపడగా సభకు వచ్చాడు. 


వ. మున్ను దనతోడం జనిన వార లందటు నచ్చోటన నిలువ నిట్లువచ్చి సుయోధనుండు నిజాసనాసీనుండై 
యున్నజూచి తల్లి చిత్తంబున గర్భించుచు నతనికి ధర్మంబును నీతియును జుట్టటికంబును బ్రదుకు(దెరువును 
నిజశక్తియు సహాయంబు గొలందియు. గులజన చిత్త ప్రకారంబున బాండుపుత్తుల బలపరాక్రమంబులుC 
దెలియునట్లుగా( దెబింగుపడం జెప్పి, బుజ్జగించియుం గినిసియు ననేక విధంబుల నాడిన నమ్మాటల దెస 
ననాదరంబు సేసి యుద్దతిం గ్రమ్మఐిం జని యతండు కర్ణాదులం గలిసి వారునుం దానును దుర్మం 
త్రంబునకుం జొచ్చి. 388 


ప్రతిపదార్థం: మున్ను= మునుపు; తనతోడన్‌చనినవారలు= తనతో వెళ్ళినవారు; అందజున్‌; ఆ+చోటన్‌+అ= అక్కడే; 
నిలువన్‌; ఇట్టు వచ్చి= ఈ విధంగా వచ్చి సుయోధనుండు; నిజ+ఆసన+ఆసీనుండు+ఐ= తన పీఠంమీద కూర్చున్నవాడై; 
ఉన్నన్‌; చూచి; తల్లి; చిత్తంబునన్‌= మనసులోపల; గర్జించుచున్‌= నిందిస్తూ; అతనికిన్‌; ధర్మంబును; నీతియును; చుట్టజికంబును; 
(బదుకు+తెరువును= జీవనోపాయం; నిజశక్తియున్‌= అతనిశక్తిని; సహాయంబు కొలందియున్‌= ఆతడికి జరిగేసాయం 
యొక్క మోతాదు; కులజన చిత్తప్రకారంబును= కుల బంధువుల యొక్క మనోవైఖరి; పాండు పుత్రుల బల పరాక్రమంబులున్‌; 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 499 


తెలియునట్లుగాన్‌; తెణంగుపడన్‌+చెప్పి= తేటతెల్లంగా తెలిపి; బుజ్జగించియున్‌= బతిమాలుకొనియూ; కినిసియున్‌= కోపించియూ; 
అనేకవిధంబులన్‌= పలు రకాల; ఆడిన= పల్కినట్టి; ఆ+మాటల దెసన్‌= ఆ పలుకులయెడ; అనాదరంబు+చేసి= ఆదరం 
చూపక; ఉద్దతిన్‌= గర్వంతో; (క్రమ్మణన్‌+చని= మరల వెళ్ళి; అతండు= దుర్యోధనుడు; కర్ష+ఆదులన్‌+కలిసి= కర్ణుడు 
మొదలైనవారితో చేరి; వారునున్‌= ఆ కర్ణాదులు; తానును; దుర్మంత్రంబునకున్‌+*చొచ్చి= దురాలోచనకు పూనుకొని. 


తాత్సర్యం: మునుపు తనతోపాటు సభనుండి లేచి వచ్చిన వారంతా అక్కడే నిలువగా దుర్యోధనుడు తానొక్కడే 
వచ్చి తన పీఠంమీద కూర్చున్నాడు. గాంధారి అతడిని గమనించి మనసులో తిట్టుకొంటూ అతనికి ధర్మం, 
రాజనీతి, బాంధవ్యం, (బతికే మార్గం, అతనికున్న శక్తి సహాయము యొక్క మితి, కురువంశంలోని పెద్దల 
మనోవైఖరి, పాండవుల శక్తిసామర్థ్యాలు స్పష్టంగా అతడి బుద్ది కెక్కేటట్టు చెప్పింది. అతడిని బతిమాలి, కోపించి 
బహువిధాలుగా హితవాక్యాలు పలికింది. కాని, అతడు తల్లిమాటలు నిరాదరించి గర్వంతో మళ్ళీ లేచి వెళ్ళి 
కర్ణాదులతో చేరి తానూ వారూ దురాలోచనకు పూనుకొన్నారు. 


దుర్యోధనాదులు శ్రీకృష్ణునిం బట్టికొని చెణంబెట్ట6. దలంచుట (సం. 5-128-1) 


క. హరి తల. పొప్పదు భీష్ముని । గురునిం గూర్చ్దికొని మనల. గ్రొవ్వజం బట్టం 

గర ముత్సహించుచున్నా( । డరయ నతని వచన రచన నంతయు. దెలిసెన్‌. 389 
ప్రతిపదార్థం: హరి తల(పు+ఒప్పదు= శ్రీకృష్ణుడి సంకల్పం మంచిది కాదు; భీష్మునిన్‌= గాంగేయుడిని; గురునిన్‌= (ద్రోణుడిని; 
కూర్చికొని= తనవైపు చేర్చుకొని; మనలన్‌= మనందరినీ; (క్రొవ్వు+అజున్‌= పౌరుషం చెడేటట్టు; పట్టన్‌= బంధించటానికి; 


కరము= మిక్కిలి; ఉత్సహించుచున్‌+ఉన్నాడు= యత్నిస్తున్నాడు; అరయన్‌= పరికించగా; అతని వచనరచనన్‌= శౌరిమాటల 
తీరును బట్టి; అంతయున్‌+తెలిసెన్‌= సమస్తం వెల్లడి ఐనది. 


తాత్సర్యం: “శ్రీకృష్ణుడి ఉద్దేశం మంచిది కాదు. అతడు గురుభీష్ములను తనవైపు కూడ గట్టుకొని, మనందరినీ 
గర్వమణగేటట్టు పట్టటానికి మిక్కిలి యత్నిస్తున్నాడు. ఇదంతా అతడి మాటల తీరును బట్టి వెల్లడి జాతున్నది. 
౧ అ అవి అ cc 


విశేషం: నిజానికి కృష్ణుడిని బంధింప జూచేది తానూ తన మి(త్రులూ, కృష్ణుడే తనను బంధింపజూస్తున్నాడనటం విడ్డూరం. 
దుష్టుడైన దుర్యోధనుడు తాను చేయబోయే దౌష్ట్యానికి హేతువును కల్పిస్తున్నాడు. (సంపా.) 
క. మును దాం గంసునింబరి మా । ర్లిన చందము వారికెల్లం జెప్పెడు(; దనకున్‌ 

మును మనము గడి వెసంబ । ట్లినం గార్యం బగు జలంబు డింపకు. డింకన్‌. 390 
ప్రతిపదార్థం: మును= పూర్వం; తాన్‌= తాను; కంసునిన్‌ పరిమార్చిన చందమున్‌= కంసుడిని చంపిన వైనం; వారికిన్‌+ఎల్లన్‌= 
సభలోని భీష్మ (ద్రోణాదులందరికీ; చెప్పెడున్‌= చెపుతున్నాడు; తనకున్‌ మును= తాను మనలను బంధించటానికి పూర్వమే; 


మనము= మనమందరమూ; కడంగి= పూనుకొని; వెసన్‌= శీఘ్రంగా; పట్టినన్‌= శౌరిని బంధిస్తే; కార్యంబు+అగున్‌= మనపని 
నెరవేరుతుంది; ఇంకన్‌= ఇంక; చలంబు; డింపకుండు= పట్టుదల వదలకండి. 


తాత్సర్యం: పూర్వం తాను కంసుడిని సంహరించిన విధమెట్టిదో గురుభీష్మాదులైన మనవారి కందరికీ చెప్పుతున్నాడు. 
తనకంటె మనమే ముందు మిగిలి అతడిని వెంటనే బంధిస్తే మనపని నెరవేరుతుంది. పట్టుదల మానకండి. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. పట్టి యీతనిం జెబి(బెట్టి పాండవులకు । దిగులు పుట్టింత మంతట( దెగక యెత్తి 

వచ్చిరేనియు నిర్ణింప వచ్చు. గోటి । లెల్ల బుచ్చిన నురగంబు లేమిసేయు? 391 
ప్రతిపదార్థం: ఈతనిన్‌+పట్టి= శౌరిని పట్టుకొని; చెజన్‌+పెట్టి= చెరసాలలో ఉంచి; పాండవులకున్‌= పాండునందనులకు; 
దిగులు పుట్టింతము= జాలికలిగేటట్లు చేద్దాము; అంతటన్‌= అంతటితో; తెగక= వెనుదీయక; ఎత్తివచ్చిరి+ఏనియున్‌= మనపై 
దాడి సలిపితే; నిర్జింపన్‌+వచ్చున్‌= వారి నోడించవచ్చు; కోజలు+ఎల్లన్‌= కోరలన్నీ; పుచ్చినన్‌= తీసివేస్తే; ఉరగంబులు= 
పాములు; ఏమి చేయున్‌?= ఏమి చెయ్యగలవు? 


తాత్సర్యం: కృష్ణుడిని పట్టి చెరలో పెట్టి పాండవులకు దిగులు పుట్టిద్దాము. అంతటితో వారు దారికి వస్తారు. ఒకవేళ 
దారికి రాక మనపైకి దండెత్తి వస్తే వారిని సులువుగా మనం ఓడించవచ్చు. కోరలు తీసిన పాము లేమి చేస్తాయి? 


విశేషం: అలం: నిదర్శన. 


వ. అని విచారించె నట్లు దుష్కార్యాలోచనంబు సేసి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులగు దుష్టచతుష్టయంబు 

మొదలుగా గల యవినీతులు దైతేయమర్దను మర్దింప నిశ్చయించి; రయ్యవసరంబున. 392 
ప్రతిపదార్థం: అని విచారించెన్‌= అని దుర్యోధనుడు ఆలోచించాడు. అట్టు= ఆ విధంగా; దుష్కార్య+ఆలోచనంబు చేసి= 
చెడుపని చేయటానికి ఆలోచించి; దుర్యోధన దుశ్శాసన; శకుని కర్ణులు; అగు= అనునట్టి; దుష్ట్రచతుష్టయంబు= నలుగురు 
దుర్మార్గులు; మొదలుగాన్‌+కల= మున్నుగా ఉన్నట్టి; అవినీతులు= చెడు నడవడికలవారు; దైతేయ మర్దనున్‌= రాక్షసులను 
నలగగొట్టిన నారాయణుడిని; మర్దింపన్‌ నిశ్చయించిరి= పీడించటానికి నిర్ణయించుకొన్నారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: కృష్ణుడిని పట్టవలెనని దుష్కార్యాలోచన చేసి, దుష్టవతుష్టయం అని పిలువబడే దుర్యోధన దుశ్శాసన 
శకుని కర్టులు, ఇంకా వారి పక్షంలో ఉన్న చెడు నడత గలిగిన మరికొందరూ రాక్షసాంతకుడైన శౌరిని బంధించాలని 
నిశ్ళయించుకొన్నారు. 


చ. అడఢకువ లేమి నల్కి యురియాడుట నొండొరు(గూడకుండుటన్‌ 

బుడిబుడి మాటలాడుటను బోవుచు వచ్చుచు. గ్రందు గ్రమ్మజిం 

బడుటను దెల్లమైన మును పన్నుగ దాం బరికించి యున్మి న 

ప్పుడు హరి. బట్టు సంకులము పుట్టుట సాత్యకి నిశ్చయించుచున్‌. 393 
ప్రతిపదార్థం: అడంకువలేమిన్‌= వినయం లేకుండటంచేత; అల్కి= శంకించి; ఉరియాడుటన్‌= కళవళపడటం చేతను; 
ఒండొరున్‌+కూడక+ఉండుటన్‌= ఒకరితో మరొకరు చేరకుండటం చేతను; బుడిబుడి మాటలు+ఆడుటను= గుసగుసలాడు 
కొనటంచేతను; పోవుచున్‌ వచ్చుచున్‌= రాకపోకలు సల్పుతూ; (క్రందు= సందడి; (క్రమ్మణన్‌+పడుటను= మరల నేర్పడుట 
చేతను; తెల్లము+ఐనన్‌= స్పష్టంకాగా; మును= ముందే; పన్నుగన్‌= చక్కగా; తాన్‌= తాను; పరికించి+ఉన్కిన్‌= గమనిస్తూ 
ఉండుటచేత; అప్పుడు= ఆ వేళ; హరిన్‌= శ్రీకృష్ణుడిని; పట్టు సంకులము= బంధించే సంరంభం; పుట్టుట= జనించటం; 
సాత్యకి= (కృష్ణుడి సోదరుడు); నిశ్చయించుచున్‌= నిర్లయిస్తూ 


తాత్సర్యం: దుర్యోధనాదులు వినయరహితులై భయంతో కళవళించటం, ఒకరి నొకరు చేరకుండటం, ఒకరితో 
ఒకరు గుసగుసలాడుకొనటం, అటునిటు తిరుగులాడుతుండటంవల్ల సందడి హెచ్చటం - ఈ లక్షణాలవల్ల 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 501 


విషయం విశదమై ముందుగానే అంతా చక్కగా గమనించటం వల్ల శౌరిని బంధించే సంరంభం ఏర్పడిందని 
అప్పుడు సాత్యకి నిర్ణయిస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: సముచ్చయం. 


తే. బటిటి కొనిపోయి కృతవర్మ బన్న( బనిచె । నీవు బలమును వాశిట నిలువు; మేను 
లోపలికి నెల్లం జాలుదు; బాపబుద్దు । లన్నదెసం దప్పిరని నిర్ణయమునఈ జెప్పె. 394 


ప్రతిపదార్థం: బజటి= సైగగా గోకి; కొనిపోయి= తనవెంట తీసికొనివెళ్ళి; కృతవర్మన్‌= కృతవర్మను; పన్నన్‌+పనిచెన్‌= 
యుద్దానికి తలపడుమని చెప్పాడు; నీవును= నీవూ; బలమును= సేనలూ; వాశిటన్‌= సభాద్వారమునందు; నిలువుము= 
నిలబడండి; ఏను= నేను; లోపలికిన్‌+ఎల్లన్‌= సభలోపలి పని కంతటికీ; చాలుదున్‌= సరిపోతాను; పాపబుద్దులు= దురిత 
చిత్తులైన దుర్యోధనాదులు; అన్నదెసన్‌+తప్పిరి= అన్నపట్ట దౌష్ట్యానికి దిగారు; అని, నిర్భయమునన్‌+చెప్పెన్‌= నిర్భీతితో 
పలికాడు. 


తాత్సర్యం: సాత్యకి సైగచేసి కృతవర్మను తనవెంట కొనిపోయి “నీవు యుద్దానికి సంసిద్ధంగా ఉండు. నీవూ, 
సేనలూ వాకిట నిలబడండి. సభలోని సంగతి నంతా నేను చూచుకొంటాను. దురితచిత్తులై దుర్యోధనాదులు 
అన్నపట్ల అ(క్రమ మార్గానికి దిగారు అంటూ నిర్భయంగా పలికాడు. 


వ. ఇట్లు పరమాప్తుండగు హార్దిక్యు నటపుచ్చి సాత్యకి సత్వరంగా( జనుదెంచి జనార్దనునకు నత్తెఅంగెల్ల 

నెలింగించి, తదనుమతిం గౌరవేశ్వర బాహ్లిక గురు భీష్మ విదురులతో నిట్లనియె. 395 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పరమ+ఆప్తుండు+అగు= మిక్కిలి హితుడైన; హార్టిక్యున్‌= కృతవర్మను (హృదికుని 
కొడుకు); అట+పుచ్చి= సభ వెలుపల ఉండుమని పంపి; సాత్యకి; సత్వరంబుగాన్‌= వేగంగా; చనుదెంచి= వచ్చి; జనార్హనునకున్‌= 
శ్రీకృష్ణుడికి; ఆ+తెఅంగు= ఆ విధమంతయు; ఎజింగించి; తత్‌+అనుమతిన్‌= అచ్యుతుడి అంగీకారంతో; కౌరవేశ్యర; బాహ్లిక 
గురు; భీష్మ; విదురుల తోన్‌= ధృతరాష్ట్రుడు, బాహ్లికుడు, ద్రోణుడు, భీష్ముడు, విదురుడు అనువారితో; ఇట్టు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 


తాత్సర్యం: సాత్యకి ఈ విధంగా పరమహితుడూ యాదవుడూ అయిన కృతవర్మను సభ వాకిట పోరాటానికి 
సంసిద్ధంగా ఉండుమని పంపి, తాను శీఘ్రంగా కొలువు లోనికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి విషయమంతా చెప్పి, ఆయన 
అంగీకారంతో ధృతరాష్ట్ర బాహ్లిక గురు భీష్మ విదురులతో ఇట్లా అన్నాడు: 
మ. “అదె కౌరవ్యు లశక్తదుర్ణనత సేయంబూని పై బాఅంజూ 

చెద రమ్మైం దమచేతం దీబునె జయశ్రీకాంతు దైత్యాంతకుం 

బొదువం దారు దలంచు టెల్ల ననలంబుం జీర బంధింపంగా 

మది నూహించిన యట్లకాక తమ దుర్మంత్రంబులం బోవునే?' 396 


ప్రతిపదార్థం: అదె= అదిగో; కౌరవ్యులు= కురుకుమారులు; అశక్త దుర్దనతన్‌+చేయన్‌+పూని= శక్తి లేనందున దౌర్జన్యం 
జరుపనెంచి; పైన్‌+పాబన్‌+చూచెదరు= శ్రీకృష్ణుడి మీదికి ఉరుక యత్నిస్తున్నారు; అమ్మైన్‌= (ఆ+మైన్‌) ఆ విధంగా 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


గమకించటం; తమచేతన్‌+తీణునె?= తమవలన సాధ్యపడుతుందా?; జయశ్రీకాంతున్‌= జయలక్ష్మీ వల్లభుడూ; దైత్య+అంతకున్‌= 
దానవ వినాశకుడూ అయిన శౌరిని; పొదువన్‌= పట్టటానికి; తారు= తాము; తలంచుట+ఎల్లన్‌= సంకల్పించటమన్నది; 
అనలంబున్‌= అగ్నిని; చీరన్‌= వస్త్రంలో; బంధింపంగాన్‌= మూట గట్టటానికి; మదిన్‌= మనస్సులో; ఊహించిన+అట్లకాక= 
తలంచినట్టే అవుతుందిగాని; తమ దుర్మం(త్రంబులన్‌= తమయొక్క దుష్టాలోచనలతో; పోవునే?= పని నెరవేరుతుందా? 


తాత్సర్యం: 'అదుగో! కౌరవులు శక్తిహీనులై దౌర్జన్యం జరుపదలచి శ్రీకృష్ణుడి మీదికి దుముక యత్నిస్తున్నారు. అది 
తమవల్ల శక్యమవుతుందా? శౌరిని ఏమిగా భావించారో! ఆయన జయలక్ష్మీవల్లభుడు. దైత్య సంహారకుడు, అట్లాంటి 
పురుషోత్తముడిని పట్టనెంచటం వస్త్రంలో అగ్నిని మూట గట్టటమే అవుతుంది. తమ దురాలోచనల వల్ల పని 
నెరవేరుతుందా?” 


విశేషం: అలం: రూపకం. 
వ. అనిన విదురుం డదరిపడి వైచిత్ర్యవీర్యున కిట్లనియె: 397 


ప్రతిపదార్థం: అనినన్‌; విదురుండు; అదరిపడి= బెదరిపోయి; వైచిత్ర్యవీర్యునకున్‌= విచిత్రవీర్యుడి కుమారుడైన ధృతరాషుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: సాత్యకి మాటలు విని విదురు డదిరిపడి ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


ఉ.  'భూవర! నీ తనూభవులు పుణ్యు నగణ్యపరాక్రమున్‌ హరిం 

గేవల మర్త్యుంగాం దలంచి కిట్టినం బట్టినం దారు మంటపై 

వావిరి( గ్రమ్ము నా శలభ వర్గము చాడ్పున మ్రందిపోర? కా 

లావధి యయ్యె( గావలయు నక్కట! వారికి వారివారికిన్‌. 398 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; నీ తనూభవులు= నీ కుమారులు; పుణ్యున్‌= కలుష రహితుడూ; అగణ్య పరా(క్రమున్‌= 
గణింప శక్యంగాని శౌర్యము కలవాడునూ అయిన; హరిన్‌= శ్రీమన్నారాయణుడిని; కేవల మర్త్యుగాన్‌+తల(చి= సామాన్యుడైన 
మానవమాతత్రుడిగా నెంచి; కిట్టినన్‌= సమీపించినా; పట్టినన్‌= బంధించినా; తారు= తాము; మంటపైన్‌= అగ్నిజ్వాలపై; వావిరిన్‌= 
వరుసగా; (క్రమ్ము= మూగు; ఆ శలభ వర్గము చాడ్సునన్‌= ఆ మిడుతలదండువలె; (మ్రందిపోరె?= మాడిపోవరా?; అక్కట!= 
అయ్యో; వారికిన్‌= కౌరవులకు; వారివారికిన్‌= వారితో చేరిన వారికందరికినీ; కాల+అవధి+అయ్యెన్‌+కావలయున్‌= ఆయుష్యం 
యొక్క గడువు తీరింది కాబోలు! 


తాత్సర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారులు సుకృతాత్ముడూ, లెక్కింప శక్యంగాని పరాక్రమం కలవాడూ 
అయిన శ్రీహరిని సాధారణ నరుడిగా భావించి ఎదుర్కొని బంధించనెంచితే అన్నిజ్యాలలపై మూగిన మిడుతల 
దండువలె మాడి మసియైపోతారు. కౌరవులకూ, కౌరవులతో చేరినవారికీ మరణ సమయం ఆసన్నమయిందేమో!' 


విశేషం: అలం: ఉపమ. 


వ. అనుటయు గోవిందుం డందటు విన నంబికానందనున కిట్లనియె: 399 


ఉద్యోగపర్వము జ తృతీయాశ్వాసము 503 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని విదురుడనగా; గోవిందుండు= గోపాలదేవుడు; అందటువినన్‌= సభ్యులంతా ఆలకించగా; 
అంబికానందనునకున్‌= ధృతరాష్టుడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: విదురుడట్టా పలికిన మీదట అందరు వింటుండగా శ్రీకృష్ణుడు ధృతర్మాష్టుడితో ఇట్టా అన్నాడు: 


ఉ. రోషము నాపయిం గలిగి క్రూరతం గౌరవు లింతసేంత సం 

తోషమ! నీవు ప్రాభవముతో( దగ నాకు ననుజ్ఞయిమ్ము; ని 

ర్లోషత నేను నోపుగతి దోర్టల దుర్భ్ణయులైన వారి వి 

ద్వేషము. జక్కం బెట్టి జగతీవర! యింతకు. బోయివచ్చెదన్‌.' 400 
ప్రతిపదార్థం: జగతీవర!= రాజా!; రోషము= కోపం; నాపయిన్‌+కలిగి= నామీద జనించి; (క్రూరతన్‌= కర్కశత్వంతో; 
కౌరవులు= నీ కుమారులు; ఇంతచేంత= ఇంతపనికి పూనుకొనటం; సంతోషము+అ= నాకు ఆనందమే; నీవు; (ప్రాభవముతోన్‌= 
రాచరికంతో; తగన్‌= యుక్తంగా; నాకున్‌= నాకు; అనుజ్ఞ-ఇమ్ము= ఉత్తరువు నొసగుము; నిర్హోషతన్‌= దోషం కలుగకుండా; 
నేనున్‌= నేనునూ; ఓపుగతిన్‌= చాలినంతవరకు; దోర్చలదుర్ణయులు+ఐన= భుజ వి[క్రమంతో సులభంగా జయించ రానట్టి; 
వారి= దుర్యోధనాదుల యొక్క; విద్వేషమున్‌= వైరమును; చక్కన్‌+పెట్టి= సరిదిద్ది; ఇంతకున్‌= ఇటుపై; పోయివచ్చెదన్‌= 
పయనమై వెళ్ళుతాను. 


తాత్సర్యం: 'మహారాజా! నామీద కినుక వహించి (దోహబుద్దితో కౌరవులింతపనికి పూనుకొన్నారు. చాలా సంతోషం. 
నీవు నీ రాజాధికారంతో నాకు ఉత్తరువిస్తే నేను దోషమొదవకుండ నా శక్తికొలది బాహుశక్తితో సులభంగా జయించరాని 
ఈ కురుకుమారుల విరోధాన్ని చక్కబెట్టి, ఆ తర్వాతనే ఇక్కడనుండి పయనమై వెళ్ళుతాను.' 


క. అనుడు ససంభ్రమముగ న । జ్ఞనపతి దుశ్శాసనాది సకల పరిజనం 

బును నాదుర్దనునిం దో । డ్కొని రమ్మని విదురు( బనుచుడుం జని యతందున్‌. 401 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని వాసుదేవుడు పలుకగానే; ససంభ్రమముగన్‌= తొట్రుపాటుతో; ఆ+జనపతి= ఆ నరేశ్వరుడు 
అయిన ధృతర్నాష్టుడు; దుశ్ళ్చాసన+ఆది+సకల పరిజనంబును= దుశ్శాసనుడు మొదలైన అనుచరవర్గమునూ; ఆ దుర్జనునిన్‌= 


ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడినీ; తోడ్కొని రమ్ము+అని= ఇచటికి తీసికొని రమ్ము అని; విదురున్‌ పనుచుడున్‌= విదురుడిని 
పంపగా; అతండున్‌= విదురుడునూ; చని= వెళ్ళి 


తాత్పర్యం: వాసుదేవుడి మాటలు విని తొట్రుపాటుతో ధృతరాష్టుడు దుశ్చాసనుడు మొదలైన పరిజనంతోపాటు 
దుర్మార్గుడైన దుర్యోధనుడిని ఇక్కడికి పిలుచుకొని రమ్మని పంపగా విదురుడు వెళ్ళి. 

వ. _సపరివారంబుగా దుర్యోధనుం డోడ్తెచ్చినం జూచి యతనికి ధృతరాష్తుం డిట్లనియె: 402 
ప్రతిపదార్థం: సపరివారంబుగాన్‌= పరిజనులతో కూడ; దుర్యోధనున్‌; తోడ్తెచ్చినన్‌+చూచి= విదురుడు వెంట బెట్టుక రాగా 


వీక్షించి; అతనికిన్‌; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: విదురుడు వెళ్ళి పరిజనులతో కూడ దుర్యోధనుడిని సభకు తోడుకొని వచ్చాడు. అపుడు ధృతరాష్ట్రుడు 
అతడిని చూచి ఇట్టా అన్నాడు : 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. “అలవి యెటుంగ కిట్లు దనుజారికిం గీడొనరింప నీవు నీ 

తులువలు నుత్సహించితిరి దుర్మతులార! సమీరు మీకు జే 

నలవడం బట్టవచ్చునె? మహాద్రి( గదల్పంగం బోలునే? దవా 

నలు జమరంగ శక్యమె? వినాశము. బొందెద రేమి సేయుదున్‌?' 403 
ప్రతిపదార్థం: దుర్మతులార!= దుష్టాత్ములారా!; అలవి+ఎణుంగక= మీ శక్తి ఏపాటిదో గుర్తించక; ఇట్ల్టు= ఈ (ప్రకారంగా; 
దనుజ+అరికిన్‌= రాక్షస విరోధి అయిన రాజీవాక్షునకు; కీడు+ఒనరింపన్‌= హాని కల్షించటానికి; నీవున్‌= నీవూ; ఈ 
తులువలున్‌= ఈ తుంటరులూ; ఉత్సహించితిరి= పూనుకొన్నారు; మీకున్‌= మీకు; సమీరున్‌= వాయువును; చేన్‌+అలవడన్‌+ 
పట్టన్‌+వచ్చునే= చేతిలోనికి ఇమిడేటట్టు బంధించటం శక్యమా? మహా+అదిన్‌= గొప్ప పర్వతాన్ని; కదల్పంగన్‌+పోలునే?= 
పెల్లగించతరమా? దవ+అనలున్‌= కార్చిచ్చును; చమరంగన్‌+శక్యమె= చేతితో నలపటానికి వీలౌతుందా? వినాశము పొందెదరు= 
మీరు నశించిపోతారు; ఏమిచేయుదున్‌?= ఏమనగలను? ఏం చేయగలను? 


తాత్పర్యం: 'దుర్చుద్ది పుట్టి మీ శక్తి ఏపాటిదో తెలిసికొనక దైత్య మర్దనుడైన నారాయణుడికే హాని కల్గించటానికి 
నీవూ, ఈ తుంటరులూ పూనిక వహించారు. వాయువును చేతిలో ఇముడ్చటానికి వీలవుతుందా? మహా పర్వతాన్ని 
పెకలించటం సాధ్యమా? కార్చిచ్చును నలచివేయటానికి శక్యమవుతుందా? ఊరక నాశనమై పోతారు సుమా! 
మిమ్ము నే నేమి చేయగలను? 


విశేషం: అలం: నిదర్శన. 


ఆ. అనిన విదురు€ డిట్టులను సుయోధనుతోడ । 'బాలకేళిం దొడంగి లీలం గృష్టుం 

డెచట నెచట నెవ్వరెవ్వరి నేమేమి । సేసె వినవె? యేల చెడియె దిట్లు?' 404 
ప్రతిపదార్థం: అనినన్‌= ధృతరా(ష్టుడట్లా చెప్పగా; సుయోధనుతోడన్‌= దుర్యోధనునితో; విదురుండు+ఇట్టులు+అనున్‌= 
విదురు డిట్లా అన్నాడు; కృష్ణుడు= భగవంతుడైన శ్రీకృష్ణుడు; బాలకేళిన్‌+తొడంగి= బాలక్రీడలు చేయటానికి ఆరంభించినది 


మొదలు; లీలన్‌= వినోదంగా; ఎచటన్‌+ఎచటన్‌= ఎక్కడెక్కడ; ఎవ్వరిన్‌+ఎవ్వరిన్‌= ఎవరెవరిని; ఏమి+ఏమి+చేసెన్‌= ఏమేమి 
చేశాడో; వినవె?= నీవు వినలేదా?; ఇట్టు= ఈ విధంగా; ఏల చెడియెదు(వు)?= ఎందుకు చెడిపోతావు? 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని చీకొట్టిన తర్వాత విదురు డతనితో ఇట్టా అన్నాడు: శ్రీకృష్ణుడు శైశవ క్రీడ 
లారంభించినప్పటి నుండి ఎక్కడెక్కడ, ఎవ్వరెవ్వరిని, ఏమేమి చేసిందీ నీకు తెలియదా? వృథాగా ఎందుకు నాశనమై 
పోతావు? 


విశేషం: అలం: వృత్త్యను ప్రాసం. 

వ. అనియె నట్టియెడం గట్టెదురనున్న యక్కురుపతికుమారుం జక్కం జూచి యేనొక్కరుండన యని తలంచియె 
దుర్మదంబునం బొదివి పట్ట నుత్సాహంబు సేసితనుచు దరహాసంబు సేయు వాసుదేవుని ఫాలప్రదేశంబున 
బ్రహ్మయు, వక్షంబున విరూపాక్షుండును, వదనంబున వహ్నియు(, బార్మ్వంబుల నింద్ర యమ వరుణ 
కుబేరులు నాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినులు నుద్దవించిరి హలగాండీవ మండిత బాహులగు బలదేవార్డునులు 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 505 


సవ్య దక్షిణ భుజంబులను, నిజాయుధ హస్తులగు యుధిష్టిర భీమ నకుల సహదేవులు వీ(పునను. వివిధ 
ప్రహరణ పాణులగు యదువృష్లి భోజాంధక వీరు లూరులను బ్రభవించిరి; జనిత నానాహస్త విన్యస్తంబులయి 
శంఖచక్ర గదా ఖడ్గ శక్తి శార్‌జ్ల ప్రముఖ నిఖిల సాధనంబులు వెలింగె; నేత్ర శ్రోత్ర నాసా వివరంబుల 


~~ 


సధూమ ధూమకేతు జ్వాలా జాలంబులు నిగిడె; రోమకూప కలాపంబులం దరణి కిరణ నిభ ప్రభలు వెడలె; 
నిట్లు దుర్చిరీక్షంబగు నత్తేజోరూపంబు( గనుంగొనం గొలందిగాక సకల జనంబుల నయనంబులు మొగిడ్డి 
యద్దుత భయానక రసంబుల జొత్తిల్లు చిత్తంబుల తోడం గదలకుండ నప్పుండరీకాక్షుండు నారదాది మహా 
మునుల వలనను భీష్మవిదుర ద్రోణ సంజయుల యందును గరుణా తరంగితంబగు కటాక్ష వీక్షణం బొలయ 
వారలకు దివ్య దృష్టి యొసంగిన నా పుణ్యపురుషులు సాంద్రానందంబునం దేలుచుండి; రయ్యవసరంబున. 

405 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికినాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కడు+ఎదురన్‌+ఉన్న= ఎట్ట ఎదుట ఉండిన; ఆ 
కురుపతికుమారున్‌+చక్కన్‌+చూచి= ఆ ధృతరాష్ట్ర పుత్రుని తేరిచూచి; ఏను= నేను; ఒక్కరుండన్‌+అ+అని= ఒంటరివాడనని; 
తలంచియె= భావించియేగదా; దుర్మదంబునన్‌= దురహంకారంతో; పొదివి+పట్టన్‌= ఆ॥క్రమించి బంధించటానికి; 
ఉత్సాహంబుచేసితి(వి)= పూనిక వహించావు; అనుచున్‌= అని పల్కుతూ; దరహాసంబు చేయు= చిరునవ్వు నవ్వుతున్న; 
వాసుదేవుని ఫాలప్రదేశంబునన్‌= శ్రీకృష్ణుని యొక్క నొసటిభాగంలో; బ్రహ్మయున్‌= (బ్రహ్మదేవుడూ; వక్షంబునన్‌= గుండెమీద; 
విరూప+అక్షుండును= శంకరుడును; వదనంబునన్‌= ముఖమునందు; వహ్నియున్‌= అగ్నీ; పార్వ్యంబులన్‌= కుడి యెడమ 
ప్రక్కలందు; ఇం[ద్ర= ఇంద్రుడూ, యమ= యముడూ; వరుణ= వరుణుడును; కుబేరులున్‌= కుబేరుడు అనే దిక్సాలకులున్నూ; 
ఆదిత్య= ఆదిత్యులు; మరుత్‌= మరుత్తులు; విశ్వేదేవ= విశ్వేదేవులు; ఆశ్వినులున్‌= ఆశ్వినులనేవారు; ఉద్భవించిరి= పుట్టారు. 
హల గాండీవమండిత బాహులు+అగు= నాగలి, గాండీవం అనే ఆయుధాలతో (ప్రకాశించే హస్తాలుగల; బలదేవ+అర్జునులు= 
బలరాముడు, అర్జునుడు; సవ్యదక్షిణ భుజంబుల= ఎడమకుడిచేతులందు; నిజ+ఆయుధ హస్తులు+అగు= తమ తమ 
ఆయుధాలు చేతులందు కల్గిన; యుధిస్టిర= ధర్మజుడు; భీమనకులసహదేవులు; వీవునను= వీపునందును; వివిధ 
'ప్రహరణపాణులు+అగు= రకరకాలైన ఆయుధాలు చేతులయందు ధరించిన వారైన; యదువృష్టి భోజ+అంధక వీరులు= 
యదువృష్టి భోజ అంధక వంశాలకు చెందిన శూరులు; ఊరులను= తొడలయందును; ప్రభవించిరి= పుట్టారు; జనిత 
నానాహస్త విన్యస్తంబులు+అయి= కలిగిన పెక్కుచేతులందు ఉంచబడినవై; శంఖచ[క్రగదా ఖడ్గ శక్తి శార్‌జ్ఞ ప్రముఖ= శంఖం 
చక్రం గద ఖడ్గం శక్తి శార్‌జ్ఞం మొదలైన; నిఖిల సాధనంబులు= సమస్తములైన ఉపకరణములు; వెలింగెన్‌= (ప్రకాశించాయి; 
నారాయణుడి శంఖం పేరు పాంచజన్యం; సుదర్శనం ఆయన చ(క్రం; కౌమోదకి గద; ఖడ్గ నామం నందకం; చాపం సరు 


శార్‌జం. 
Vas 


నేత్ర శ్రోత్ర నాసా వివరంబులన్‌= కన్నులు, చెవులు, ముక్కు అనే అవయవాల యొక్క రంధ్రాల నుంచి; సధూమ= 
పొగతో కూడిన; ధూమకేతు= అగ్నియొక్క; జ్వాలాజాలంబులు= మంటలయొక్క గుంపులు; నిగిడెన్‌= వ్యాపించాయి; 
రోమకూప కలాపంబులన్‌= రోమకూపాల సమూహమునుండి; తరణి కిరణ= సూర్యకిరణాలతో; నిభ= సమానాలైన; ప్రభలు= 
కాంతులు; వెడలెన్‌= బయలుదేరాయి; ఇట్టు= ఈ మాదిరి; దుర్నిరీక్షంబు= చూడటానికి శక్యం కానిది; అగు= అయినట్టి; 
ఆ తేజోరూపంబున్‌= ఆ తేజోమయమైన స్వరూపాన్ని; కనుంగొనన్‌= చూడటానికి; కొల(ది+కాక= తరంకాక; సకల 
జనంబులు; నయనంబులు= కన్నులు; మొగిద్భి= మూసికొని; అద్భుత భయానక రసంబులన్‌= ఆశ్చర్యము; భయానకం 
అనే రసాలతో; జొత్తిల్లు= తడిసిన; చిత్తంబుల తోడన్‌= మనసులచే; కదలక+ఉండన్‌= చలించకుండగా; ఆ+పుండరీక+ అక్షుండు= 
ఆ కమల నయనుడు; నారద+ఆది మహామునులవలనను= నారదుడు మొదలైన మహర్షుల వైపునను; భీష్మ విదుర (ద్రోణ 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంజయులందును; కరుణా తరంగితంబు+అగు= కృపారసమున పొంగి పొరలుతున్న; కటాక్ష వీక్షణంబు+ఒలయన్‌= 
కడకంటి చూపు (ప్రసరించగా; వారలకున్‌= ఆ మహనీయులకు; దివ్యదృష్టి ఒసంగినన్‌= (ప్రసాదించగా; ఆ పుణ్యపురుషులు= 
ఆ సుకృతాత్ములు; సాంద్ర+ఆనందంబునన్‌= అధికమైన సంతోషము నందు; తేలుచున్‌+ఉండిరి= ఓలలాడుతూ ఉండిపోయారు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఎట్టయెదుటనున్న దుర్యోధనుడిని తేరిపారజూచి 'నేను ఒంటరివాడననే కదా 
నీవు దుర్గర్వంతో నన్ను పైనబడి బంధించాలని ఉత్సాహపడుతున్నావు అంటూ ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడు 
ఆ వాసుదేవుడి నుదుట (బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్వ ప్రదేశాలలో ఇంద్రుడు, 
యముడు, వరుణుడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, ఆశ్వినులు జనించారు. నాగలి, 
గాండీవం చేతులందు ధరించిన బలరాముడు పార్భుడు ఎడమ కుడిచేతుల నుంచి ఉద్భవించారు. వీపునుండి తమ 
తమ ఆయుధాలు చేతులందు గలిగి ధర్మరాజు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు ఆవిర్భవించారు. అనేకములైన 
ఆయుధాలు హస్తాలలో ధరించిన యదు, వృష్టి భోజక, అంధక వంశాలకు చెందిన తన బంధువులైన వీరు లెందరో 
శౌరి తొడలనుండి (ప్రభవించారు. భగవంతుడైన ఆ పరమ పురుషుడి నానాహస్తాలలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, 
శక్తి శార్‌భ్లం మొదలైన పలు దివ్యాయుధాలు (ప్రకాశించాయి. పురుషోత్తముడి నేత్ర కర్ష నాసికా రంధ్రాల నుండి 
పొగతో కూడి అగ్నిజ్వాలల సముదాయం వెలువడి వ్యాపించింది. త్రివిక్రముడి రోమ కూపాలనుండి రవికిరణాలతో 
సమానమైన కాంతులు వెలువడ్డాయి. ఇట్టా నేత్రాలు మిరుమిట్లు గొలిపే ఆ ముకుందుడి దివ్యతేజ స్వరూపం 
చూడటానికి శక్యం కాక సమస్త జనులు కన్నులు మూసుకొని ఆశ్చర్య భయానక రసాలలో తమ మనస్సులు మునిగి 
తేలుతుండగా నిళ్చేష్టులయ్యారు. అప్పుడు తెల్ల దామరలవంటి కన్నులు గల ఆ దేవదేవుడు నారదుడు మొదలైన 
మహర్షుల వైపూ, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు అనే వారివైపూ దయతో నిండిన తన కడగంటి 
చూపులు (ప్రసరింపజేసి వారికి తన విశ్వరూపం సందర్శించటానికి దివ్యదృష్టి ప్రసాదించాడు. ఆ పుణ్యపురుషులు 
నారాయణమూర్తియొక్క విశ్వరూపాన్ని తిలకిస్తూ పరిపూర్ణమైన ఆనందానుభవంలో ఓలలాడుతూ ఉన్నారు. ఆ 
సమయంలో. 


విశేషం: కశ్యప (ప్రజాపతికి అదితివలన కల్లినవారు ఆదిత్యులు. వీరు పన్నెండుమంది. ఇంద్రుడు, ధాత, సవితృడు, త్వష్ట 
పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మి(తుడు. 

మరుత్తులు ఏభైనాల్లుమంది. 

ఇం(దుడు దితిగర్భంలో (ప్రవేశించి వజ్రాయుధంతో (భూణమును నలభై తొమ్మిది శకలాలు కావించాడు. పంచ 
ప్రాణాలు తోడుకాగా ఏరు యాభై నలుగురయ్యారు. 


విశ్వేదేవులు పదిమంది. ధర్మునకు దక్షపుత్రి విశయందు జన్మించినవారు; (క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, 
కాలరాముడు, ముని, కురజుడు, మనుజుడు, వీజుడు, రోచమానుడు. హవ్య కవ్యాలలో వీరు అర్భితులు. 


అశ్వినీ దేవులు ఇద్దరు. 


తనరూపం చూడగోరిన అర్జునిడికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చక్షువు లిచ్చి చూడుమంటూ చూపిన రూపంలో 
వీరంతా గోచరించారు. 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 507 
పశ్యాదిత్యాన్‌ వసూన్‌ రుద్రా నశ్వినౌ నురుతస్తథా, 
బహూ న్యదృష్ణపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. (గీత 11-6) 
తే. దేవదుందుభి వ్రాతంబు దివిరె( గల్ప | వృక్ష పుష్ప ధారామయ వృష్టి గురిసె 
సిద్ధ సాధ్య విద్యాధర శ్రేణి భక్తి । నిచ్చు జయజయ శబ్దంబు లెసంగెం జదల. 406 
ప్రతిపదార్థం: దేవదుందుభి వ్రాతంబు= వేల్పుల భేరులయొక్క సమూహం; తివిరెన్‌= మోగింది; కల్పవృక్ష పుష్ప ధారామయవృష్టి= 
కల్పతరు కుసుమాలు అనే జల్టులతో నిండిన వాన; కురిసెన్‌= వర్షించింది; సిద్ద సాధ్య విద్యాధర శ్రేణి= సిద్దులు, సాధ్యులు, 


విద్యాధరులు అనే దేవతాగణం; భక్తిన్‌= భక్తితో; ఇచ్చు= సలుపునట్టి; జయజయ శబ్దంబులు= జేజే అనే ధ్వనులు; చదలన్‌= 


ఆకాశంలో; ఎసలౌన్‌= అతిశయించాయి. 


తాత్పర్యం: దేవతలయొక్క భేరీ సమూహం మోగింది. కల్పతరు కుసుమాల వానజల్లు కురిసింది. సిద్దులు 
సాధ్యులు విద్యాధరులు అనే దేవతా సముదాయం భక్తితో చేసిన జయజయధ్యానాలు అంతరిక్షంలో నిండాయి. 


వ. అప్పుడు ధృతరాష్తుం డమ్మహాసంకులంబు విష్ణుని దివ్యవిజృంభణంబు గావలయు నని యూహించి. 407 


ప్రతిపదార్థం: అప్పుడు; ధృతరాష్టుండు; ఆ+మహాసంకులంబు= సభయందు ఏర్పడిన కలకల ధ్వని; విష్ణుని దివ్య విజృంభణంబు 
కావలయున్‌+అని= వాసుదేవుడి యొక్క విశ్వవ్యాపకత్వ మగునేమో అని; ఊహించి= వితర్కించి. 


తాత్సర్యం: అప్పుడు ఆంబికేయుడు కొలువులో ఏర్పడ్డ కలకలధ్వని విని, అది గోపాలదేవుడి యొక్క విశ్వరూప 
'ప్రదర్శనమై ఉంటుందని భావించి. 


క. “కరుణింపుము సంశ్రితభయ । హరణ ధురీణా! సహింపు మజ్ఞానంబున్‌ 
శరణంబు వేండెద భవ । చ్చరణంబులు గనుంగొనం బ్రసాదింపంగదే! 408 


ప్రతిపదార్థం: సంశ్రిత భయహరణధురీణా!= ఆశ్రితులయొక్క భీతిని తొలగించే కార్యభారం వహించేవాడా!; కరుణింపుము= 
దయచూడుము; అజ్ఞానంబున్‌= అవివేకాన్ని; సహింపుము= మన్నించు; శరణంబు వే(డెదన్‌= నిన్నే రక్షకుడిగా ప్రార్థిస్తున్నాను; 
భవత్‌+చరణంబులు= నీ పాదాలు; కనుంగొనన్‌= దర్శించటానికి; ప్రసాదింపన్‌+కదే!= అను(గ్రహించుము. 


తాత్సర్యం: వాసుదేవా! ఆశ్రితుల భయాన్ని తొలగించేవారిలో అగగ్రేసరుడవు. నన్ను దయతో చూడు. నా అజ్ఞానాన్ని 
మన్నించు. నిన్నే శరణు వేడుతున్నాను. నీ పాదములు దర్శించే భాగ్యం అనుగ్రహించు”. 


చ. అనుడు దయార్జచిత్తుండగు నప్పరమేశ్వరు. డిచ్చె దృష్టి య 
జ్ఞనపతి కద్దుతం బడర సమ్మదపూరము గ్రమ్మ నాతండుం 
గనుంగొని భక్తి మొక్కి 'నినుంగంటిం గృతార్జుండనైతి; నింక నొ 
ల్ల నొరుల జూడ లోచనములం బురుషోత్తమ! సంహరింపవే 409 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని ఆంబికేయుడు వేడగా; దయా+ఆర్హ చిత్తుండు+అగు= దయతో తడిసిన మనస్సుగల 
ఆ+పరమ+ఈశ్వరుండు= ఆ దేవ దేవుండు; ఆ+జనపతికిన్‌= ఆ నరేశ్వరుడైన ధృతర్నాష్టుడికి; అద్భుతంబు+అడరన్‌= 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆశ్చర్య మతిశయిల్లగా; దృష్టిన్‌+ఇచ్చెన్‌= చూపు ననుగ్రహించాడు; ఆతండున్‌= అంధరాజైన ధృతరా(ష్టుడు; సమ్మదపూరము+ 

క్రమ్మన్‌= ఆనంద్యాశ్రువులు కన్నులలో నిండగా; కనుంగొని= స్వామి యొక్క విశ్వరూపం సందర్శించి; భక్తిన్‌= భక్తితో; 

యొక్కి= నమస్కరించి; పురుషోత్తమ!= గోవిందుడా!; నినున్‌కంటిన్‌= నిన్ను దర్శించాను; కృతార్జుండన్‌+ఐతిన్‌= ధన్యుడనయ్యాను; 

ఇంకన్‌= ఇటుపై; ఒరులన్‌+చూడన్‌+ఒల్లన్‌= ఇతరులను చూడటానికి ఇష్టపడను; లోచనములన్‌= నీ విచ్చిన నేత్రాలను; 
= (30) స] 

సంహరింపవే= నిరోధించు! 


తాత్పర్యం: ధృతరాష్టు డట్లా వేడగా దయారసంతో తడిసిన మనస్సుగల ఆ దేవదేవుడు అంధన్ఫపతికి ఆశ్చర్యం 
కలిగేటట్లు దివ్యదృష్టి ప్రసాదించాడు. దేవుడిచ్చిన చూపుతో కనులలో ఆనందబాష్పాలు క్రమ్మగా అతడు శ్రీకృష్ణుడి 
విశ్వరూపం వీక్షించి భక్తితో నమస్కరించి “పురుషోత్తమా! నిన్ను చూచాను. ధన్యుడనయ్యాను. నిన్ను జూచిన 
కన్నులతో ఇతరులను చూడటాని కిష్టపడను. నీవిచ్చిన చూపు నీవే వెనుకకు తీసికొమ్ము!' 


క. అనిన పలుకులకు నచ్చటి । జనులెల్ల నృపాలు సితవిశాలాక్షు( గనుం 
గొనుచుండి రపుడు తమనె | మ్యనమ్ము లాశ్చర్యరస నిమగ్నంబులుగాన్‌. 410 


ప్రతిపదార్థం: అనిన పలుకులకున్‌= అనిన ధృతర్మాష్టుడి మాటలకు; అపుడు= ఆ సమయాన; అచ్చటి జనులు+ఎల్లన్‌= 
అక్కడున్న జనులంతా; తమ నెమ్మనమ్ములు= తమ నిండు హృదయాలు; ఆశ్చర్య రస నిమగ్నంబులు కాన్‌= అద్భుత 
రసంలో మునిగినవి కాగా; సితవిశాల+అక్షున్‌= తెల్లని వెడదలైన కన్నులు గల; నృపాలున్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజును; 
కనుంగొనుచున్‌+ఉండిరి= చూస్తూ ఉన్నారు. 


తాత్సర్యం: ధృతరా(ష్టుని మాటలకు ఆ సభలో ఉన్న జనులందరూ తమ హృదయాలు అద్భుతరసంలో మునిగిపోగా 
విశాలమైన తెల్లని కన్నులు గల ఆ రాజును చూస్తూ ఉండిపోయారు. 


వ. తదనంతరంబ దామోదరుండు ధృతరాష్తు నభిమతం బొడ(గూడ నతని కన్ను లెప్పటియట్ల కావించి, నిజ 
విశ్వరూప ప్రపంచంబు నుపసంహరించి, మునీంద్రుల నామంత్రణంబు సేయ నమ్మహాత్ము లంతర్జానంబు 
సేసిరి; దానును సముత్థానంబు సేసి యంతకుమున్న సన్నిహైతులైయున్న కృతవర్మ కరంబును, సాత్యకి 
హస్తంబును నవలంబించి యూరక వెడలెనని చెప్పిన. 411 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; దామోదరుండు= శ్రీకృష్ణుడు; ధృతర్మాష్టు+అభిమతంబు= ధృతరాష్ట్రుడి 
యొక్క కోరిక; ఒడంగూడన్‌= నెరవేరగా; అతని కన్నులు; ఎప్పటి+అట్ల+కావించి= మునుపటి వలె అంధములుగా ఉండేటట్లు 
చేసి; నిజ విశ్వరూప (ప్రపంచంబున్‌= తన విశృవ్యాపకమైన దివ్యరూపాన్ని; ఉపసంహరించి= వెనుకకు తీసికొని; ముని+ఇంద్రులన్‌= 
నారదాది మహర్షులను; ఆమం(త్రణంబు+చేయన్‌= పోయిరండని సెలవీయగా; ఆ+మహాత్ములు= ఆ మహానుభావులు; 
అంతర్జానంబు చేసిరి= మాయమైనారు; తానును= శ్రీకృష్ణుడుకూడా; సముత్తానంబు+చేసి= పీఠంనుండి దిగి; అంతకున్‌+ 
మున్న= తాను పీఠం నుండి లేవడానికి మునుపే; సన్నిహితులు+ఐ= సముఖాన నిలిచినవారై; ఉన్న= ఉన్నట్టి; కృతవర్మ 
కరంబును= కృతవర్మయొక్క చేతిని; సాత్యకి హస్తంబును= సాత్యకియొక్క చేతిని; అవలంబించి= పట్టుకొని; ఊరక 
వెడలెన్‌= మౌనంగా బయలుదేరాడు; అని చెప్పినన్‌= అని వైశంపాయన మహర్షి చెప్పగా. 


ఉద్యోగపర్వము అ తృతీయాశ్వాసము 509 


తాత్సర్యం: ఆ తరువాత శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిక తీరేటట్టు ఎప్పటివలెనే అతడి కన్నులు గ్రుడ్డివిగా చేసి 
తన జగద్వ్య్యాపకమైన మహామూర్తిని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకు వెళ్ళిరండని సెలవిచ్చాడు. అంతట 
ఆ మహనీయులు అదృశ్యమయ్యారు. అప్పుడు వాసుదేవుడు తన పీఠం నుండి దిగాడు. అప్పటికే సముఖంలో నిలిచి 
ఉన్న సాత్యకి కృతవర్మల హస్తము లూది నారాయణుడు మౌనంగా అక్కడినుండి బయలుదేరాడు అని వైశంపాయన 
మహర్షి జనమేజయుడికి చెప్పగా. 


ఆ. '“ఇవ్విధమునం గృష్టుం డేంగిన పిదపటి । కథ వినంగ నాకు గౌతుకంబు 
మనము నిండి గడలు కొనుచున్నయది వివ । రించి చెప్పు మునివరేణ్య' యనుడు. 412 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ రీతిగా; కృష్ణుడు= శ్రీకృష్ణుడు; ఏగిన పిదపటి కథన్‌= వెళ్ళిన తరువాత జరిగిన కథను; 
వినంగన్‌= వినటానికి; నాకున్‌= నాకు; కౌతుకంబు= కుతూహలం; మనమునిండి= మనస్సునందు నిండి; కడలు కొనుచున్‌+ఉన్న 
అది= పొంగి పొరలుతూ ఉన్నది; మునివరేణ్య!= మునులలో శ్రేష్టుడా!; వివరించి చెప్పు= విపులంగా తెలుపుము; అనుడున్‌= 
అని జనమేజయుడు అడుగగా. 


తాత్సర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడు సభనుండి వెళ్ళిన తరువాత జరిగిన కథ వినవలెననే కుతూహలం నా ఎదలో 
నిండి పొంగి పొరలుతున్నది. ఆ విషయం మునివర్యా! నాకు సవిస్తరంగా తెల్పు'మని జనమేజయ మహారాజు 
వైశంపాయన మహర్షిని అడిగాడు. 


ఆశ్వాసాంతము 


ఉ. భక్త మనస్‌ ప్రమోదకర పాదసరోజ వికాస! చేతనా 
శక్తిమయ ప్రభావ! ముని సంస్తుత! సాత్యవతేయభారతీ 
ప్రోక్త! నిగూఢ సంప్రకట భూమ సమాశ్రయ! వత్సలత్వ సు 
వ్యక్త కృపాభిరామ! గుణ వర్ణన! నిష్కల! నిత్యపుష్కలా! 413 


ప్రతిపదార్థం: భక్త మనస్‌ ప్రమోదకర= భక్తులయొక్క చిత్తమునకు ఆనందాన్ని కలిగించే; పాదసరోజ వికాస!= పద్మాలవంటి 
పాదాలయొక్క వికాసం కలవాడా!; (హరిహరనాథుని చరణ కమలధ్యానం వలన భక్తుల హృదయాలకు సంతోషం సమకూడుతుందని 
భావం); చేతనాశక్తిమయ (ప్రభావ!= చైతన్య విశిష్టమైనశక్తి యొక్క మహిమగలవాడా! (చైతన్య విశిష్టమైన ఆయన బలం 
యొక్క మహిమవలననే సకలమూ ప్రవర్తిల్చుతుందనుట); ముని సంస్తుత= జ్ఞానులచేత కొనియాడబడేవాడా; సాత్యవతేయ 
భారతీ (ప్రోక్త!= సత్యవతీ పుత్రుడైన వేదవ్యాస మునీంద్రుడియొక్క వాజ్మయంచేత చక్కగా చెప్పబడినవాడా! (వ్యాసమహర్షి 
రచించిన సారస్వతమంతా భగవ(త్రశస్తిని తెలియజెప్పుతుందనుట); నిగూఢసం(ప్రకట భూమసమాశ్రయ!= అవ్యక్తం. వ్యక్తం 
అయినట్టి కారణ కార్యమైన బృహ(ద్రూపాన్ని ఆశ్రయించినవాడా!; వత్సలత్వ+సువ్యక్త+కృపా+అభిరామ!= వాత్సల్య గుణముచేత 
చక్కగా తెలియబడునట్టి కృపచేత ఇంపైనవాడా!; గుణవర్దన!= ప్రాకృతికములైన హేయగుణాలు లేనివాడా! (గూయ 
ప్రత్యనీకములైన కారుణ్య వాత్సల్య ఫ్య ధైర్య శౌర్య పరాక్రమ సత్య కామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాదులైన 
అసంఖ్యేయ కళ్యాణ గుణాలకు ఆటపట్టుగా భగవంతుడిని పెద్దలు వినుతించారు); నిష్కల!= అంశం లేనివాడా! (ప్రాణము, 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


శ్రద్ద ఈ మొదలైనవి షోడశకళలు, సాధారణ పురుషుడు ఈ పదారు కళలు కలవాడు; భగవంతుడట్టివాడు కాడు; ఆయన 
నిష్కళుడు); నిత్యపుష్కలా!= ఎల్లప్పుడు పూర్ణ్ణుడవై ఉండేవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీ చరణకమల వికాసం భక్తుల మనస్సులకు సంతోషం చేకూరుస్తుంది. చైతన్య 
విశిష్టమైన శక్తి సామర్గ్యా లున్నవాడవు నీవు. నిన్ను యోగీశ్వరులు వినుతిస్తారు. వ్యాస రచితమైన వాజ్మయం నిన్ను 
గూర్చి తెలుపుతుంది. కారణ కార్యరూపంలో వ్యక్తావ్యక్తంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. శరణాగతులందు 
ప్రకటితమైన వాత్సల్యాన్ని బట్టి నీ కారుణ్య మెంతటిదో బాగా స్పష్టమవుతున్నది. నీవు హేయగుణ రహితుడవు. 
కళ్యాణ గుణ పరిపూర్ణుడవు. షోడశకళలు గల సాధారణ పురుషుడి వలెగాక నిష్కలుడవై, పురుషోత్తముడవై ఉన్నావు. 
వృద్ది క్షయాలు లేక నీవు నిత్యపూర్ణుడవై విలసిల్లుతున్నావు. 


విశేషం: అలం: ఉపమ. 


క అవ్యయ నిర్మల విభవా! । దివ్య ప్రభవా! సుఖైక దీప్తానుభవా! 

నవ్యత్వనిత్య! యతిసం । సేవ్యసుసాంగత్య! లోక జీవన కృత్యా! 414 
ప్రతిపదార్థం: అవ్యయ= నాశరహితమైన? నిర్మల= మాలిన్యంలేని; విభవా!= వైభవం కలవాడా! (విభవ శబ్దానికి నిర్చృతి అనే 
అర్థం ఉండుటచే (భగవంతుడు శాశ్వతనిర్మల మోక్ష స్వరూపుడు) దివ్య ప్రభవా!= అప్రాకృతమగు పుట్టుక గలవాడా! 
(భగవంతుడి జన్మకర్మలు దివ్యములు; ప్రాకృతములు కావు); సుఖ+ఏకదీప్త+ అనుభవా!= ఆనందంచేతనే ముఖ్యంగా ప్రకాశించే 
అనుభవం కలవాడా! (భగవంతుడి అనుభవం కేవలానందమే); నవ్యత్వ నిత్య!= నూతనత్వం చేత ఎడతెగని వాడా! (దేవుడు 
శాశ్వతమైన నవ్యత్వం గలవాడు); యతి సంసేవ్య సుసాంగత్య!= యోగులచేత మిక్కిలి అనుభవించదగిన భేదరహిత భావం 
కలవాడా!; లోక జీవన కృత్యా!= జగములను పోషించడమే కార్యంగా కలవాడా! (నిఖిల భువన జన్మస్టేమ భంగములు ఆయన 
కృత్యములే అయిననూ జీవులకు (బ్రతుకుతెరువు కల్పించటమే ఆయన ముఖ్యమైన కృత్యం.) 


తాత్సర్యం: హరిహరనాథా! నాశరహితమూ, దోషరహితమూ అయిన మోక్షస్వరూపం కలవాడివి నీవు. నీ పుట్టుక 
సాధారణ జీవుల పుట్టుక వంటిదిగాదు. అది దివ్యమైనది. కేవల సుఖరూపమైన ఆనందంతో నీవు ప్రకాశిస్తుంటావు. 
నీవు నిత్యనూతనుడివి. అభేద భావంతో పరమయోగులచేత అనుభవించబడుతుంటావు. లోకాలను పరిపోషించటమే 
నీ ప్రధాన కృత్యం. 


నిశేషం: అంత్యానుప్రాసం. 
మాలిని. 
రవిశశి మయనేత్రా! ప్రస్పురత్కాంతి హృద్యా! 
నవ జరఠ వికార న్యాస లీలానవద్యా! 
వివృత నిగమ శాఖా విశ్రుతాగ్రెక వేద్యా! 
వివిధ నియత చర్యా విత్త చిత్త ప్రసాద్యా! 415 


ఉద్యోగపర్వము - తృతీయాశ్వాసము 511 
ప్రతిపదార్థం: రవిశశిమయ నేత్రా!= సూర్య చంద్ర రూపాలైన కన్నులు కలవాడా!; (విరాట్‌ విగ్రహుడైన పరమేశ్వరుడికి చక్షుషీ 
చంద్ర సూర్యా” నేత్రాలు చంద్ర సూర్యులు అని (శ్రుతులు చెపుతున్నాయి.) ప్రస్ఫురత్‌ కాంతి హృద్యా!= మిక్కిలి ప్రకాశించే 
తేజస్సుచేత మనోహరమైనవాడా! (గగనతలంలో ఒకేసారి వేయి మంది సూర్యు లుదయిస్తే ఆ కాంతి ఆ మహాత్ముడి కాంతికి 
సమానం కావచ్చు అని గీత చెపుతుంది.) 


దిని సూర్యసహస్రస్య భవే ద్యుగపదుత్ధితా, 

యది భాస్సదృశీ సా స్యా ద్భాసస్తస్య మహాత్మనః 
నవజరఠ వికార న్యాస లీలా+అనవద్యా= బాల్యం వార్టకం అనే భావవికారాలు ఉంచటం అనే విలాసంచే దోషరహితమైనవాడా! 
(పుట్టుట, ఉండుట, మారుట, పెరుగుట, కృశించుట, నశించుట అనేవి ఆరువిధాలైన భావవికారాలు. అవి లేనివాడు 
భగవంతుడు. కాని తనయందునూ, జగమునందునూ వాటిని ఆరోపించటం ఆయనకు లీల); వివృత నిగమశాఖా= 
వివరించబడిన వేదశాఖలయందలి; విశుత+అ(గ+ఏక+వేద్యా!= (ప్రసిద్దమైన కొనలచే ముఖ్యంగా తెలియబడేవాడా( వ్యాఖ్యానించబడ్డ 
వేదశాఖల యొక్క అగ్రభాగములు ఉపనిషత్తులు, వాటిచేతనే భగవంతుడిని తెలుసుకోవచ్చు. బుగ్యజుస్పామాథర్వణములని 
వేదాలు నాలుగు. ఆ చతుర్వేదములు 1131 శాఖలుగా విభజించబడినాయి. వాటి అగ్రభాగాలే ఉపనిషత్తులు. బ్రహ్మసూత్రములకు, 
గీతకు, ఉపనిషత్తులకు పెద్దలు వ్యాఖ్యానాలు రచించారు. వాటివలన భగవత్తత్త్యం తెలియవీలవుతుంది.) వివిధ నియతచర్యా= 
పలు తెరగులైన యమనియమాది చర్యల వలన; విత్త= పొందబడిన; చిత్తప్రసాద్యా!= మనస్సుచేత ప్రసన్నుడిగా చేయదగినవాడా! 
(యమనియమాదులైన చర్యలచేత మనస్సు స్వాధీనం కాగా అట్టి మనస్సునందే భగవంతుడు గోచరిస్తాడు.) 


తాత్సర్యం: హరిహరనాథా! నీ కన్నులు సూర్యచం(ద్రరూపాలు. దీపిస్తున్న నీ తేజస్సు మనసులకు ఇంపుగొలుపుతుంది. 
బాల్య యౌవన కౌమార వార్హక్యాదులు లేనివాడవైనా వాటిని నీ యందూ, జగమునందూ ఆరోపించటం నీ కొకలీల. 
వివిధాలైన వేదశిరస్సులచేతనే తెలియదగినవాడవు నీవు. యమనియమాదులచేత స్వస్థమైన మనస్సునకే నీవు గోచరిస్తావు. 


విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 
మాలినీ వృత్తంలోని ప్రతిచరణంలోనూ న-న-మ-య-య- అనే గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. ప్రాసనియమం 
ఉన్నది. 


గద్యము. 
ఇది శ్రీమ దుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీ మహాభారతంబున నుద్యోగ పర్వంబునందు( దృతీయాశ్వాసము. 


తాత్సర్యం: శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవీశ్వరులకు హితుడును, కొమ్మన మంత్రికి కుమారుడును, పండితులను 
పూజించటంచేత |ప్రకాశించేవాడును అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని 
ఉద్యోగపర్వంలో మూడవ ఆశ్వాసం ముగిసింది. 


ఉద్యోగపర్వంలో తృతీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 


శ్రీ మత్తులసీ పల్లవ | దామచ్చవిలబ్ద మరకత ప్రతిమత్వో 
౧m గే యథ ~~ 
ద్దామ ప్రభాస్థిమాలా । శ్యామాయిత విపులవక్ష హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్‌= శోభాయుక్తమైన; తులసీపల్లవదామ= తులసి చిగుళ్లమాలిక యొక్క; ఛవి= కాంతిచేత; లబ్ద= 
పొందబడిన; మరకత (ప్రతిమత్వ= గరుడపచ్చల మణులతోడి పోలికతో; ఉద్దామ (ప్రభా= అధికమైన కాంతిగల్లిన; అస్థిమాలా= 


పునుకలదండచేత; శ్యామాయిత= నీలంగా చేయబడిన; విపులవక్ష!= విశాలమైన రొమ్ము కలవాడా!; హరిహరనాథా!= 
హరిహరనాథుడనే పేరుగల దేవా! 


తాత్పర్యం: హరిహరనాథా! శోభావంతమైన తులసి చిగుళ్ల మాలికయొక్క నల్లని కాంతిపొత్తుచేత తెల్లని పునుకదండ 
గరుడపచ్చల సామ్యం పొందినదై తన విశేషమైన దీప్తిచేత నీ వెడల్పయిన ఎడమరొమ్మును నీలంగా చేస్తున్నది 
స్వామీ! 


నిశేషం: నారాయణుడు నల్లని రంగు కలవాడు. అతడు తులసీదళదాముడు, శంభుడు తెల్లటి మేనివాడు. పునుకదండను 
తాల్బ్చేవాడు. తులసి నల్లటిది. పునుక తెల్లటిది. హరిహరనాథుడి దక్షిణార్హ శరీరం వైష్ణవం. వామార్హభాగం శైవం. ఒకే మూర్తి 
కనుక ఒకే వక్షఃసలం. ఆ వక్షఃసలం యొక్క కుడిభాగంలో నల్లని తులసీమాల, ఎడమ భాగమందు తెల్లని అస్లిమాల 
య యథా ౧ ౧ య 
(ప్రకాశిస్తున్నాయి. కాని, స్పటికంవలె తెల్లని పునుకదండ తులసిమాలయొక్క సంసర్గంతో గరుడపచ్చల కాంతి సామ్యం పొంది 
తెల్లని ఆయన రొమ్మును నల్లగ మారుస్తున్నది. 
(ae) రె ar) 


శ్రీకృష్ణుండు కుంతియింటికిం జని యాయమతో మాటలాడుట (సం. 5-129-20) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియెం గృష్టుం డత్తెబింగున వెడలిన విస్మితయై గాంధారి 
యభ్యంతర మందిరంబున కరుగం గౌరవులెల్లను బంధుమిత్ర సహాయ సహితంబుగా దనతోడన వెడల, 
మొగంబు గంటు వెట్టికొని కక్ష్యాంతరంబులు గడచినప్పుడు దారుకుండు తేరినొగలపై నుండి పొడసూపి 
కేలు మొగిడ్డి ఫాలభాగంబునం గదియించినం, దతదేశంబున నిలిచి, వారలదెస మరలిచూచి 'మీ రింక 
నిలువుం' డని పలికిన నాంబికేయుండు పుండరీకాక్షుం జేరి నిజతనూజుల నుపలక్షించి. 2 

ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా! అవధరించు; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 


చెప్పాడు; కృష్ణుండు, ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; వెడలినన్‌= సభనుండి మౌనంగా లేచి వెళ్ళగానే; విస్మిత+ఐ= ఆశ్చర్యం 
పొందినదై; గాంధారి; అభ్యంతరమందిరంబునకున్‌+అరుగన్‌= లోపలి నగరుకు వెళ్ళగా; కౌరవులు+ఎల్లను; బంధుమిత్ర 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 513 


సహాయ సహితంబుగాన్‌= బంధువులతో, మిత్రులతో, తోడ్పడేవారితో కూడ; తనతోడన్‌+అ= తన వెంబడినే; వెడలన్‌= 
బయలుదేరగా; మొగంబు గంటుపెటికొని= ముఖం చిన్నపుచ్చుకొని; కక్ష్యా+అంతరంబులు= తొటికట్లు; కడచిన+అప్పుడు= 
(2) wy [2] (ap) 
దాటినప్పుడు; దారుకుండు= కృష్ణసారథి; తేరి నొగలపైన్‌+ఉండి= రథంయొక్క నొగలమీదినుంచి; పొడచూపి= కన్పించి; 
కేలుమొగిడ్చి= చేతులు జోడించి; ఫాలభాగంబునన్‌= నెన్నుదురు ప్రాంతంలో; కదియించినన్‌= చేర్చగా; తద్‌+ప్రదేశంబునన్‌+ 
నిలిచి= శ్రీకృష్ణుడు ఆ తావులో ఆగి; వారలదెసన్‌ మరలిచూచి= తన వెంటవస్తున్న వారివైపునకు తిరిగి చూచి; మీరు+ఇంకన్‌, 
నిలువుండు+అని; పల్కినన్‌= గోవిందుడు చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; పుండరీక+అక్షున్‌+చేరి= శ్రీకృష్ణుడిని 
సమీపించి; నిజతనూజులన్‌= తన కుమారులను; ఉపలక్షించి= ఉద్దేశించి. 


తాత్పర్యం: స్వామీ హరిహరనాథా! అవధరించుము: వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇట్టా 
అన్నాడు: వాసుదేవుడు ఆ విధంగా సభనుంచి నిష్క్రమించగానే ఆశ్చర్బపడి గాంధారీదేవి లోపలినగరుకు వెళ్లిపోయింది. 
కౌరవులందరూ బంధుమిత్ర సహాయులతో కూడి తనను వెంబడించగా శ్రీ కృష్ణుడు ముఖం చిన్నపుచ్చుకొని 
కక్ష్యాంతరాలు దాటాడు. అక్కడ రథసారథి అయిన దారుకుడు తేరినొగలపైనుండి మోడ్చినచేతులు నిటల 
ప్రదేశంలో చేర్చి తనను కనిపించుకొన్నాడు. దేవకీనందనుడు అక్కడ ఆగాడు. వెంటవస్తున్న వారివైపు తిరిగి 'మీ 
రిక నిలవండి” అని పలికాడు. పిదప ధృతరాష్ట్రుడు శ్రీహరి చెంతకు చేరి తన కొడుకులను ఉద్దేశించి (ఇట్టా 
అన్నాడు). 
ఉ.  “వీరును బాండుపుత్తులును వేరము దక్కి పొసంగి మన్నికై 

పోరితమాడి యే నటులు బుద్దులు సెప్పిన భంగియుం, గులా 

చారము నిర్వహింప బలుచందములం దగ దుఃఖపాటు నీ 

కౌరవజాతికిం దెలిసె( గాదె గదాధర! నీదు సన్నిధిన్‌.” 3 
ప్రతిపదార్థం: గదాధర!= కౌమోదకి అనే గదను ధరించే శ్రీకృష్ణా! వీరును= నా కుమారులున్నూ; పాండు పుత్రులును= 
పాండవులున్నూ; వేరము+తక్కి= విరోధం విడిచి; పొసంగి మన్మ్కికై= అనుకూలంగా ఉండటానికై; ఏన్‌= నేను; పోరితము+ఆడి= 
జగడమాడి; అటులు= ఆ ప్రకారంగా; బుద్దులు+చెప్పిన భంగియున్‌= నీతులు బోధించిన తీరున్నూ; కుల+ఆచారమున్‌+ 


నిర్వహింపన్‌= వంశధర్మం నిలపటానికి; పలుచందములన్‌= పెక్కువిధాల; తగన్‌= మిక్కిలి; దుఃఖపాటున్‌= దుఃఖంపొందటమున్నూ; 
నీదు సన్నిధిన్‌= నీ సమక్షంలో; ఈ కౌరవజాతికిన్‌= ఈ కౌరవులకు; తెలిసెన్‌+కాదె!= విదితమైనది కదా! 


తాత్సర్యం: ‘కృష్ణా! కౌరవులున్నూ పాండవులున్నూ విరోధం వీడి ఒద్దికగా జీవించటానికై జగడమాడి నే నెన్ని 
రీతుల బుద్దులు చెప్పానో, వంశ ధర్మం నిలుపుటకై ఎన్నివిధాల శ్రమపడ్డానో నేడు నీ సముఖంలో కౌరవజాతికి 


వెల్లడి అయింది గదా! 
వ. అని వెండియు. 4 
తాత్సర్యం: అని, మళ్ళీ ఇట్టా అన్నాడు: 


తే. “నీకు శుద్దుండ నగుటయ నిఖిలబంధు । మిత్ర గురుజన కోటికి ధాత్రి కెల్ల 
నంబుజాక్ష! నిర్జోషుండ నగుట; గాన । నా తెటింగు నీ వెజటుంగుట నాకు6 జాలు. 5 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంబుజ+అక్ష!= కమలనే(త్రుడా!; నీకున్‌= నీకు; శుద్దుండన్‌+అగుట+అ= కల్మషం లేనివాడనగుటయే; 
నిఖిలబంధుమి(త్ర గురుజనకోటికిన్‌= ఎల్ల చుట్టాలు, స్నేహితులు, గురుజన సమూహానికీ; ధాత్రికిన్‌+ఎల్లన్‌= లోకమున 
కంతటికిన్నీ; నిరోషుండన్‌+అగుట= దోషరహితుడనగుట; కానన్‌= కనుక; నా తెజంగు= నాతత్త్యం; నీవు+ఎణుగుట= నీకు 


తెలియటం; నాకున్‌+చాలు= నాకు చాలు. 


తాత్పర్యం: 'కృష్ణా! నేను పరిశుద్దుడనని నీవు గుర్తిస్తే సమస్తబంధువులు, మిత్రులు, గురుజనాలు, లోకమూ నన్ను 
నిర్జోషినని గుర్తించినట్లే. కాబట్టి నా చంద మెట్లాంటిదో నీవు తెలిసికొనుటయే నాకు ముఖ్యం.” 


~~ 


వ. అనిన విని యచ్యుతుండు బాహ్లిక భీష్మ ద్రోణ కృప ప్రముఖ నిఖిల విశిష్టజనంబుల నాలోకించి. 6 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; బాహ్లిక భీష్మ (ద్రోణ కృప ప్రముఖ= శంతనుమహారాజు తమ్ముడైన 
బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మొదలైన; నిఖీల విశిష్టజనంబులన్‌= సకల సదాచారసంపన్నులైన 
(ముఖ్యులైన) వారిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి మాటలు విని గోవిందుడు బాహ్లిక భీష్మ ద్రోణ కృపాదులైన సదాచార సంపన్నులను 
(ప్రముఖులను) చూచి. 


తే. “ఇప్పుడీ సభం బుట్టిన యింతవట్టు । మీకు దెల్లంబు గాదె! యీ మేదినీ వి 
భుండు దా నేమిటికిని ముఖ్యుండం గాను । దప్పు దనదెస లేదని చెప్పి విడిచె. 7 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ వేళ; ఈ సభన్‌= ఈ కొలువులో; పుట్టిన+ఇంతవట్టు= జరిగిన సంగతి అంతా; మీకున్‌= మీకు; 
తెల్లంబు+కాదె!= స్పష్టమైనదికదా!; ఈ మేదినీ విభుండు= ఈ ధృతరాష్ట్ర మహారాజు; తాను= తాను; ఏమిటికిని= ఏ 
విషయానికీ; ముఖ్యుండన్‌ కాను= |ప్రధానుడినికాను; తప్పు= దోషం; తనదెసన్‌= తనయెడ; లేదు+అని= లేదని; చెప్పివిడిచెన్‌= 
చెప్పివేశాడు. 


తాత్సర్యం: “ఇప్పు డీ సభలో జరిగిన సంగతి అంతా మీకు స్పష్టమే కదా! ఈ ధృతరాష్ట్ర మహారాజు తాను దేనికిన్నీ 
ప్రధానుడనుకాననీ, తనయెడ తప్పులు లేవనీ చెప్పివేశాడు. 


వ. కావున నాకు నియ్యెడం దడయం బనిలేదు; పోయివచ్చెద; ధర్మపుత్తునకు నింత వృత్తాంత బెజింగింపవలయు' 
నని పలికి వారల నామంత్రణంబు సేసినవా(డై రథారోహణంబు సేసి ధృతరాష్తుండును నచటి జనంబులును 
వెనుకం జనం జని కుంతీగృహద్వారంబున నరదంబు డిగ్గి. 8 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నాకున్‌, ఈ+ఎడన్‌= ఇచ్చట; తడయన్‌+పనిలేదు= ఆలసించవలసిన అక్కరలేదు; పోయివచ్చెదన్‌; 
ధర్మపుత్రునకున్‌, ఇంతవృత్తాంతంబు= ఈ జరిగిన సంగతి అంతా; ఎజింగింపన్‌+వలయున్‌; అని, పలికి; వారలన్‌= ఆ 
బాహ్హికాదులను; ఆమం(త్రణంబు+చేసినవాండు+ఐ= అక్కడ ఆగుటకు సెలవిచ్చినవాడై; రథ+ఆరోహణంబు చేసి= రథమెక్కి; 
ధృతర్నాష్టుండును; అచటిజనంబులును; వెనుకన్‌+చనన్‌= తన రథం వెనుక వస్తుండగా; చని= వెళ్ళి; కుంతీగృహద్వారంబునన్‌= 
కుంతీదేవి యింటివాకిలి దగ్గర; అరదంబు= రథం; డిగ్గి= దిగి. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 515 


తాత్సర్యం: కనుక నా కిచ్చట ఆగవలసిన అవసరం లేదు, వెళ్ళివస్తాను. ఇక్కడ జరిగిన సంగతి అంతా ధర్మరాజునకు 
చెప్పాలి అంటూ నారాయణమూర్తి అక్కడున్నవారిని నిలవం డని సెలవిచ్చి రథమెక్కాడు. ధృతరాష్టుడు, మిగిలినవారు 
సగౌరవంగా సాగనంపటానికి వెనుక వస్తుండగా శౌరి కుంతీదేవి వాకిట రథం దిగాడు. 


క. వారందటు( దనతోడన । గారవమున నరుగుదేరంగా€ జొచ్చి మహో 

దారుండు కుంతీ చరణాం । భోరుహముల కెటి(గి వినయభూషణు( డగుచున్‌. 9 
ప్రతిపదార్థం: వారు+అందణున్‌= ధృతరాష్ట్రుడు మొదలైనవారెల్లరూ; తనతోడన్‌+అ= తన వెంబడినే; గారవమునన్‌= 
ఆదరంతో; అరుగుదేరగాన్‌= రాగా; చొచ్చి= కుంతీదేవి ఇంటిలో (ప్రవేశించి; మహా+ఉదారుండు= మిక్కిలి దొడ్డవాడైన 


శ్రీకృష్ణుడు; వినయభూషణు(డు+అగుచున్‌= వినయగుణమే ఆభరణంగా కలిగినవాడై; కుంతీచరణము+అంభోరుహములకున్‌+ 
ఎఆజంగి= పద్మాలవంటి కుంతీదేవి పాదాలకు సమస్కరించి. 


తాత్సర్యం: ధృతరాష్టుడు మొదలైనవారందరూ గౌరవంతో తన వెంబడి రాగా, మిక్కిలి దొడ్డవాడైన కేశవుడు 
వినయగుణాన్వితుడై కుంతి గృహంలోనికి ప్రవేశించి ఆమె పాదపద్మాలకు నమస్కరించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క. కౌరవసభందా నాడిన । గౌరవవాక్యములు. గార్యఖడ్గక్రమ వా 

క్పూరములు సుయోధను దు । ప్లారంభము నల్పవచన పద్ధతి. జెప్పెన్‌. 10 
ప్రతిపదార్థం: కౌరవసభన్‌= ధృతరాష్ట్రుడి కొలువులో; తాన్‌= తాను; ఆడిన= పల్కిన; గౌరవ వాక్యములున్‌= ఆదరంతో 
కూడిన పలుకులున్నూ; కార్యఖడ్ల క్రమ వాక్సూరములున్‌= కార్యవాదిగా, ఖడ్గవాదిగా పలికిన పలుకుల సమూహాలునూ; 
సుయోధను= దుర్యోధనుడియొక్క; దు[ష్పారంభమున్‌= తనను బంధించే దుష్ట ప్రయత్నమున్నూ; అల్పవచన పద్దతిన్‌+ 
చెప్పెన్‌= తక్కువ మాటలతోనే తెలిపాడు. 


తాత్సర్యం: కురుసభలో ఆదరంతో తాను పల్కిన పల్కులున్నూ, కార్యవాదిగా, ఖడ్గవాదిగా చెప్పిన మాటలున్నూ, 

దుర్యోధనుడి దుష్టప్రయత్నమున్నూ సంక్షిప్తంగా ఆమెకు తెలిపాడు. 

వ. ఇట్లు ధృతరాష్తు కొలువునం బుట్టిన విశేషంబుల పాండురాజమహిషి కెజింగించి మాధవుండు మజియును. 
11 


ప్రతిపదార్థం: ఇట్లు; ధృతరాష్టు కొలువునన్‌; పుట్టిన విశేషంబులు= జనించిన వింతలు; పాండురాజు మహిషికిన్‌= పాండురాజు 
యొక్క పట్టపురాణి అయిన కుంతికి; ఎజీంగించి; మాధవుండు= లక్ష్మీకాంతుడైన శ్రీకృష్ణుడు; మణతియును= ఇంకను. 


తాత్సర్యం: ఇట్టా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కొలువుకూటంలో కలిగిన వింతలు పాండురాజు పట్టపురాణి కుంతీదేవికి 
తెలిపి మళ్ళీ (ఇట్టా అన్నాడు) 
తే.  'కురుకుమారులు తమయంత. గుడిచి క్రొవ్వి | మీ6 దెటుంగరు; మాకేమి? మేల కాక; 

నాలుకలు గ్రోయు నర్జునానలము దగిన । యెర గొనం గని సంతృప్తి యెసక మెసంగు. 12 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురుకుమారులు= కౌరవులు; తమ అంతన్‌= తమకు తామే; కుడిచి= రాజభోగాలు అనుభవించి; (క్రొవ్వి= 
పొగరెక్కి; మీంయ+ఎయుంగరు= రానున్నదేమిటో తెలియకున్నారు; మేలు+అ కాక= మంచిదే అవుతుంది. మాకున్‌+ఏమి= 
మాకు మరేమి నష్టంలేదు; నాలుకలు (క్రోయు= జిహ్యలు చాస్తున్న; అర్జున+అనలము= అర్జునుడనే అగ్ని; తగిన ఎర+కొనన్‌= 
తగిన ఆహారం గైకొనగా; కని= చూచి; సంతృప్తి= సంతోషం; ఎసకము+ఎసంగున్‌= అతిశయిస్తుంది. 


తాత్పర్యం: కౌరవులు తమపాటికి తాము హాయిగా రాజ్యభోగా లనుభవిస్తూ పొగరుపట్టి రానున్నది తెలియకున్నారు. 
మాకది మంచిదే. మంటలు వెలి[గ్రక్కుతున్న అర్జునుడనే అగ్ని తనకు తగిన ఆహారం లభించినందుకు ఎంతో 


సంతృప్తి వహిస్తుంది. 
విశేషం: అలం: రూపకం. 


వ. పాండుకుమారులపాలికిం బోయి వచ్చెద; వారికిం దగిన బుద్దు లానతి'మ్మనిన నద్దేవి విక్రమోపజీవులయిన 
ముచుకుందుండును సృంజయుండును నను తొంటినరపతుల చరిత్రంబులు సెప్పి, 'యుధిష్టిరుండు వీరిని 
వినండొ కాకియని పలికి యెల్లవారును వినుచుండ వెండియు నిట్లనియె. 13 


ప్రతిపదార్థం: పాండుకుమారుల పాలికిన్‌= పాండవుల దగ్గరకు; పోయి వచ్చెదన్‌; వారికిన్‌; తగిన బుద్దులు; ఆనతి+ఇమ్ము= 
సెలవిమ్ము; అనినన్‌, ఆ+దేవి; విక్రమ+ఉపజీవులు= పరాక్రమాన్ని అనుసరించి (బ్రతికినవారు అయిన ముచుకుందుండును, 
సృంజయుండునున్‌; అను= అనునట్టి; తాంటినరపతుల చరిత్రంబులు= పూర్వపురాజుల కథలు; చెప్పి, యుధిష్టిరుండు; 
వీరిని వినండొ కాక= వీరిని గూర్చి వినలేదా ఏమి?; అని పలికి; ఎల్లవారును; వినుచుండన్‌; వెండియున్‌= మరల; ఇట్టు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: నేను పాండునందనుల దగ్గరకు వెళ్ళివస్తాను. వారికి చెప్పవలసిన మాటలు సెలవిమ్ము!' అని శ్రీకృష్ణు 
డడిగినాడు. అపుడు కుంతీదేవి పరాక్రమం నమ్ముకొని జీవించిన ముచుకుందుడు, సృంజయుడు అనే పూర్వపు 
రాజుల కథలు చెప్పి, (ధర్మజుడు వీరిని గురించి విని ఉన్నాడో, లేదో అని పలికి, అక్కడి వారంతా ఆలకిస్తుండగా 
మళ్ళీ ఇట్టా అన్నది: 


విశేషం: ముచుకుందుడు - భారత ్రతులన్నిటిలోను ఈ పదం ఇట్టే ఉన్నది. పూర్వగాథాలహరిలో మాత్రం ముచికుందుడని 
కలదు. ఇరువురు నొక్కరే అయియుంటారు. 


ఇతడొకసారి అలకాపట్టణముపై దండెత్తెను. (తోవలోనే కుబేరుని భటులు ఈతని సైన్యము పైబడి కొట్టారు. 
అప్పుడితడు తన పురోహితుని ప్రార్థించాడు. పురోహితుడు తాను చేసిన తపస్సు, మంత్రములు, పూజలు మొదలగువాని 
వలన వాని సైన్యానికి తిరిగి బలం కలిగించాడు. పిమ్మట ఈతడు కుబేరుడి మీదికి యుద్దమునకు పోగా, (బ్రాహ్మణ క్షా 
బలములేకమై ఉండటం వలన నీతో నేను పోరలేనని చెప్పి తప్పుకొన్నాడు. (భార) 


ముచికుందుడు ఒక రాజు. మాంధాత కుమారుడు. ఇతడు దేవాసురులకు యుద్దమైనప్పుడు దేవతలకు సహాయం 
చేశాడు. దేవతలు వరం కోరుకో అన్నారు. ఇతడు మిక్కిలి డస్సి ఉండటం చేత, నిద్రపోతూ, ఎవరైనా తనకు నిద్రాభంగం 
చేస్తే వారిని ఇతడు చూడగానే, వారు భస్మం కావాలని వరం కోరుకొంటాడు. ఇతడు ఒక గుహలో నిద్రపోతుండగా, కాల 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 517 
ణి 
యవనుడు ఆ గుహలోనికే వచ్చి, ఇతనిని చూచి కృష్ణుడని భ్రమించి తన్నాడు. ముచికుందుడు లేచి వానిని చూడగానే వాడు 
భస్మమయ్యాడు. 
సృంజయుడు ఏ ఒక రాజు. ఇతని కడకు పర్వతనారదులు రాంగా, వారి పరిచర్యకు ఇతడు తన కూతురైన 


మదయంతిని నియోగించాడు. నారదుడామెను వలచుటచే, రాజామెను నారదుని కిచ్చి పెండ్డి చేశాడు. 


సృంజయుడు మూత్ర పురీషములు కూడా బంగారమగునట్టి కుమారుడిని పొందగోరి (బ్రాహ్మణులను పూజించి, 
తన కోరికను నారదుడితో చెప్పాడు. నారదుడి అనుగ్రహం వలన అతని కట్టి కొడుకు పుట్టాడు. అతనిపేరు సువర్లష్టీవి. 
క్రూరులు కొందరు అతని లోపల బంగారం ఉంటుందని (భ్రమించి వానిని చంపి చీల్చారు. సృంజయు(డు మిక్కిలి 
దుఃఖించి నారదుడిని తలచుకోగా, నారదుడు వచ్చి, అతని పుత్రుణ్ణి (బ్రతికించాడు. సృంజయుడు భార్యాపుత్రులతో 
భాగీరథీతీరంలో వనవిహారం చేస్తుండగా, ఇంద్రుడు సువర్షస్టీవి బలానికి భయపడి శార్జూల రూపంలో చంపవలసిందిగా తన 
వజ్రాన్ని ఆదేశించాడు. వజ్రం వాడిని చంపింది. రాజు కోరికపై నారదుడు మళ్ళీ వానిని (బ్రతికించాడు. (సంపా.) 


ఉ. రాజుల కెందు నారయం. బరాక్రమజీవన వృత్తి దక్క నొం 
డోజ నిషిద్ధ మంద్రు మును; లుత్తమసత్త్వులు వంశధర్మముల్‌ 
పూజిత భంగి జేయుదురు; బుద్దివిహీనులు వాని( దక్కి ని 
స్తేజపుం గూటి కియ్యకొని దీనత( బొందుదు రంబుజోదరా! 14 


ప్రతిపదార్థం: అంబుజ+ఉదరా!= పద్మనాభా!; ఆరయన్‌= పరికించగా; రాజులకున్‌= నరపతులకు; ఎందున్‌= ఎచ్చటకూడ; 
పరా(క్రమ జీవనవృత్తి+తక్కన్‌= శౌర్యంతో జీవించే నడవడిక తప్ప; ఒండు+ఓజ= మరోపద్దతి; నిషిద్దము= కూడదని; 
మునులు+అండడ్రు= జ్ఞానులు చెపుతారు; ఉత్తమసత్తులు= శ్రేష్ట బలసంపన్నులు; వంశధర్మముల్‌= కులాచారాలు; పూజిత 
భంగిన్‌= గౌరవపద్దతిలో; చేయుదురు= ఆచరిస్తారు; బుద్దివిీహీనులు= తెలివిమాలినవారు; వానిన్‌+తక్కి= తమ కులధర్మాలను 
అనుసరించక; నిస్తేజము+కూటికిన్‌= పౌరుషహీనమైన తిండికి; ఇయ్యకొని= సమ్మతించి; దీనతన్‌+పొందుదురు= దైన్యాన్ని 
పొందుతారు. 


తాత్సర్యం: “గోవిందా! రాజులు పరాక్రమంతో జీవించవలెనేకాని, మరో మార్గం వారికి తగదని జ్ఞానులు చెపుతారు. 
బలసంపన్నులు తమ కులధర్మాలను గౌరవబుద్దితో అనుష్టిస్తారు. తెలివిమాలినవారు వంశాచారం వదలిపెట్టి 
పౌరుషహీనమైన తిండికి సమ్మతించి దేబెలై మనుగడ సాగిస్తారు. 


క నీ వియ్యంబులు సంధియ । కావింపంబడిరి; వీరి. గలయుట కష్టం; 
బా వెరవు దప్పటయ మే । లై వచ్చెం బొమ్ము; విడువు మనుమానంబున్‌. 15 


ప్రతిపదార్థం: నీ వియ్యంబులు= నీ మరదులైన నా కొమారులు; సంధి+అ= సంధినే; కావింపన్‌= చేయుటకు; పడిరి= (శ్రమ 
చెందారు; వీరిన్‌= ఈ కౌరవులను, కలయుట= చేరుట; కష్టంబు= నా బిడ్డలకు కష్టం; ఆ వెరవు= ఆ సంధిమార్గం; 
తప్పుట+అ= తొలగిపోవటమే; మేలు+ఐ; వచ్చెన్‌ పొమ్ము= మంచికే వచ్చింది సుమా! అనుమానంబున్‌= ఈ విషయంలో 
సందేహం; విడువుము= వదలిపెట్టుము. 


తాత్సర్యం: కృష్ణా! నీ మరదులు సంధికొరకు సకలవిధాల (శ్రమపడ్డారు. కాని, కౌరవులతో కలసిమెలసి 
మనుగడసాగించటం కష్టం. ఇపుడు సంధి తప్పిపోవడం కూడ మంచికే జరిగింది. నీవు ఈ విషయంలో శంకించవద్దు. 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. నిజవంశోచిత వీరవృత్తమున కున్మేషంబుగా నా కపి 
ధ్వజు( డుత్సాహము సేయకున్న నకటా! దైన్యంబు వాటిల్లదే? 
భుజదర్పోద్ధతు(డైన భీమునకు నీ పొం దొప్పునే? నీవు స 
ర్వజగన్మాన్యు(డ విందు రాందగునె? దైవం బిట్లు దప్పించునే!' 16 


ప్రతిపదార్థం: నిజవంశ+ఉచిత= తమ క్షత్రియ కులానికి (కురువంశానికి) తగిన; వీరవృత్తమునకున్‌= పరాక్రమపు నడవడికి; 
ఉన్మేషంబుగాన్‌= వికాసంగా; ఆ కపిధ్వజుండు= హనుమంతుడు టెక్కెమందు కలిగిన ఫల్లునుడు; ఉత్సాహము+చేయక+ 
ఉన్నన్‌= ఉద్యమించకుంటే; అకటా!= అయ్యో!; దైన్యంబు+పాటిల్లదే?= చులుకదన మేర్ప్సడదా?; భుజదర్ప+ఉద్దతు(డు+ఐన= 
బాహుబలంచే గర్వితుడైన; భీమునకున్‌= భీమసేనుడికి; ఈ పొందు= ఈ సంధి; ఒప్పునే?= తగి ఉంటుందా?; నీవు= నీవు; 
సర్వజగత్‌+మాన్యు(డవు= సకల లోకాలచేత - గౌరవించదగినవాడవు; ఇందున్‌= -ఈ కురుసభకు; రాన్‌+తగునె?= రావచ్చునా?; 
దైవంబు= భగవంతుడు; ఇట్లు తప్పించునే!= ఈ విధంగా పొత్తు కుదరకుండ చేశాడు గదా! 


తాత్సర్యం: మధుసూదనా! క్షత్రియ జాతికి (కురువంశానికి) తగినది వీరవృత్తి. దానికి వన్నైగా కపికేతనుడైన 
పార్టుడు రణోత్సాహం చూపకుంటే నలుగురిలో పలుచనైపోడా? భుజబల గర్వితుడైన భీమసేనుడికి ఈ సంధి 
తగినదేనా? సకల లోకపూజ్యుడవైన నీవు ఈ పనికై ఇక్కడికి రావచ్చునా? దేవుడు మేలు చేయగా సంధి భగ్నమైనది. 


వ. అని యంత నిలువక గొంతి యిట్లనియె: 17 


ప్రతిపదార్థం: అని; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక; గొంతి= కుంతీదేవి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: ఈ మాటలతో ఆగక కుంతీదేవి మరల ఇట్లా అన్నది: 


క. 'మటచిరె కొలువున ద్రౌపది. ।; బజిచిన బన్నంబు? ధర్మపథము దొటింగన్‌ 

వెబిచుట కప్పటి కది దగు(; । జెబిచినచో వెదక వలదె చిరతర కీర్తిన్‌? 18 
ప్రతిపదార్థం: కొలువునన్‌= సభలో; (ద్రౌపదిన్‌= పాంచాలిని; పజచిన బన్నంబున్‌= అవమానపరచటాన్ని; మజచిరె?= (నా 
కుమారులు) మరచిపోయారా?; ధర్మపథంబున్‌= న్యాయ మార్గాన్ని; తొజంగన్‌= విడవటానికి; వెజచుట= భయపడటం; 
అప్పటికిన్‌+అది+తగున్‌= ఆ సమయానికి అది యుక్తంగానే ఉండింది; చెజచినచోన్‌= ధర్మాన్ని నాశనం చేస్తే; చిరతరకీర్తిన్‌= 
శాశ్వతమైన యశస్సును; వెదకన్‌+వలదె?= అన్వేషించవద్దా? 


తాత్పర్యం: 'కౌరవులు నిండుసభలో పాంచాలిని అవమానించటం నా కుమారులు మరచిపోయారా? న్యాయమార్గాన్ని 
వీడటానికి జంకి వా రప్పుడు అట్లా అడవులకు వెళ్ళటం యుక్తమేకాని, న్యాయంగా తమకు రావలసిన అర్హరాజ్యం 
ఇవ్వక తామే హరింపదలచి కౌరవులు ధర్మవినాశనానికి పూనుకొన్నప్పుడు తాము శాశ్వతకీర్తిని సంపాదించటానికి 
యత్నంచేయవద్దా?' 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 519 
శ్రీకృష్ణుడు కర్ణుని. దన రథం బెక్కించుకొని కొన్ని రహస్యోక్తులు పలుకుట (సం. 5-138-1) 


వ. అని పలికి పుందరీకాక్షుం గౌంగిలించుకొని, యచ్యుతుండు మొక్కిన దీవించి, 'యేను సుఖంబున్న దాన'నని 
పాండవులకుం జెప్పము; చేతుల లావునం గనిన జీవనంబున బ్రదుకుం డనుము; పోయిరి'మ్మని వీడుకొల్పిన 
సెంహగమనసుందరంబుగా వెడలి, తన తోడన కదలివచ్చిన ధృతరాష్త్రాదుల నిలువంబనిచి, రథారోహణంబు 
సేసి గోవిందుండు కర్టుదెసం గనుంగొని, 'న న్ననిచి వత్తుగానిర'మ్మని కరంబు సాంచి చెయివట్టి తన యరదం 
బెక్కించికొని, సాత్యకి వేసరి నెక్కికెలనం జనుదేరం గదలిచని, యనుపవచ్చిన కృతవర్మ నుచిత ప్రకారంబున 


సస్నేహంబుగా నిలిపి యరుగు నవసరంబున( బౌరలోకంబు. 19 


ప్రతిపదార్థం: అని పలికి= అని కుంతీదేవి వచించి; పుండరీక+అక్షున్‌= శ్రీకృష్ణుడిని; కౌగిలించుకొని; అచ్యుతుండు- 
శ్రీకృష్ణుడు; యొక్కినన్‌= తనకు నమస్కరించగా; దీవించి; ఏను= నేను; సుఖంబు+ఉన్నదానన్‌= సుఖంగా ఉన్నాను; అని, 
పాండవులకున్‌; చెప్పుము; చేతులలావునన్‌= భుజబలంతో; కనిన= పడసిన; జీవనంబునన్‌= (బ్రదుకుతో; బ్రదుకుండు+అనుము= 
జీవించండి అని చెప్పుము; పోయిరమ్ము= వెళ్లిరమ్ము; అని; వీడుకొల్సినన్‌= సెలవిచ్చి పంపగా; సింహగమన సుందరంబుగాన్‌= 
సింహంయొక్క నడకవలె అందమైన నడకతో; వెడలి= బయలుదేరి; తన తోడన్‌+అ= తన వెంబడినే; కదలివచ్చిన; 
ధృతరాష్ట్ర+ఆదులన్‌= ధృతరాష్టుడు మొదలైనవారిని; నిలువన్‌+పనిచి= ఆగండి అని చెప్పి; రథ+ఆరోహణంబు చేసి= 
రథము నెక్కి; గోవిందుండు; కర్షుదెసన్‌= రాధేయుడివైపు; కనుంగొని; నన్నున్‌+అనిచివత్తు+కాని= నన్ను సాగనంపి వత్తువులే; 
రమ్ము+అని; కరంబు+చాంచి; చెయి+పట్టి= అతడి హస్తం పట్టుకొని; తన+అరదంబు; ఎక్కించికొని; సాత్యకి; వేసరిన్‌+ఎక్కి= 
కంచరగాడిద (అశ్వతరము) నెక్కి; కెలనన్‌= ప్రక్కను; చనుదేరన్‌= రాగా; కదలిచని= బయలుదేరివెళ్ళి; అనుపన్‌ వచ్చిన= 
తనను సాగనంపటానికి వచ్చిన; కృతవర్మన్‌; ఉచిత (ప్రకారంబునన్‌= తగు విధంగా; సస్నేహంబుగాన్‌= (పేమయుక్తంగా; 
నిలిపి= ఆపి; అరుగు+అవసరంబునన్‌= వెళ్ళే సమయంలో; పౌరలోకంబు= పురజనులు. 


తాత్సర్యం: కుంతీదేవి అట్లా పలికి శ్రీకృష్ణుడిని కౌగిలించుకొన్నది. గోవిందుడు తనకు మొక్కగా దీవించి, 'నేను 
సుఖంగా ఉన్నానని నా కుమారులకు చెప్పుము. భుజ విక్రమంతో సంపాదించిన బ్రదుకు తెరువుతో (బ్రదకండని 
చెప్పుము. పుండరీకాక్ష! పోయిరమ్ము' అని వీడ్కొల్సింది. 


శౌరి సింహగమనంవలె సుందరమైన నడకతో కదలి తనతో కదలివస్తున్న ధృతర్మాష్టుడు మొదలైనవారిని 
నిలవండని పలికి, తాను రథమెక్కాడు. కర్గుడివైపు చూచి 'నన్ను సాగనంపివద్దువుగాని రావయ్యా!” అని చెయిసాచి 
అతడి చేయిపట్టి రథంమీద ఎక్కించుకొన్నాడు. 


సాత్యకి ప్రక్కన అశ్వతరము నెక్కి వస్తుండగా శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. తనను సాగనంపటానికి 
వచ్చిన కృతవర్మను తగిన విధంగా 'స్నేహయుక్తంగా నిలిపి నారాయణుడు వెళ్ళుతున్నప్తుడు పట్టణ (ప్రజలు. (ఇట్టా 
అన్నారు!) 
ఉ. 'అక్కట! వాసుదేవు పను పాదరణంబున( జేయరైరి; వీ 

రెక్కడి బుద్దిమంతు? లని నిందును నందును లోకమెల్లం బే 

రుక్కున వ్రగ్గుటం దలంప నొల్ల కపాయము సేసి రట్టె! యీ 

యుక్కివు లెందునుం గలరె? యొప్పరు వో ధృతరాష్ట్ర నందనుల్‌.’ 20 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; వాసుదేవు పనుపు= కృష్ణుడి ఆజ్ఞ ఆదరణంబునన్‌= గౌరవంతో; చేయరు+ఐరి= 
చేసినవారు కారు; వీరు= ఈ కౌరవులు; ఎక్కడి బుద్దిమంతులు?= ఏమి బుద్దిమంతులండీ?; అనిన్‌= యుద్దంలో; 
ఇందునున్‌= ఈ కౌరవుల పక్షంలోనూ; అందును= ఆ పాండవుల పక్షంలోనూ; లోకము+ఎల్లన్‌= జనులందరూ; పేరు+ 
ఉక్కునన్‌= మిక్కిలి శౌర్యంతో పోరి; మ్రగ్గుటన్‌= నశించిపోవటం; తలయంపన్‌+ఒల్లక= ఆలోచించటానికి ఇష్టపడక; అపాయము 
చేసిరి+అట్టె!= హాని చేశారు గదా!; ఈ+ఉక్కివులు= ఇంత కఠినులు; ఎందునున్‌+కలరె?= ఎక్కడైనా ఉన్నారా?; 
ధృతరాష్ట్రనందనుల్‌= ధృతరాష్టుడి కుమారులు; ఒప్పరు+పో!= ఓర్వలేరు. 


తాత్సర్యం: 'అయ్యో! వాసుదేవుడి ఆదేశం ఆదరంతో స్వీకరించని వీరు ఏపాటి బుద్దిమంతులు? సంగ్రామంలో 
ఇరుపక్షాలలోని జనులంతా శౌర్యంతో పోరి కూలుతారని భావించక ఇంతటి జనహానికి పూనుకొన్నారు. ఇట్టాంటి 
కపటులు ఎక్కడైనా ఉన్నారా? ధృతరాష్టుడి కుమారులు ఓర్వలేని వారు సుమా! 


వ. అని మటియు ననేకు లనేక ప్రకారంబులం బలుకుచు నిరుగెలంకులం జూచుచుండ( బుండరీకాక్షుండు 
పురంబు నిర్గమించె; నట ధృతరాష్తుండును మగిడి కొలువు కూటంబునకు వచ్చి యెప్పటివారలు పరివేష్టింప 
నుండి కృష్ణుని వలని మాటలాడుచున్న సమయంబున సుయోధనునితో భీష్మద్రోణు లిట్లనిరి. 21 


ప్రతిపదార్థం: అని, మజియున్‌; అనేకులు= పలువురు; అనేక (ప్రకారంబులన్‌= పెక్కురీతుల; పలుకుచున్‌; ఇరు+కెలంకులన్‌= 
రెండుప్రక్కల; చూచుచున్‌+ఉండన్‌; పుండరీక+అక్షుండు= శ్రీకృష్ణుడు; పురంబు నిగ్గమించెన్‌= హస్తినాపురినుండి వెలువడ్డాడు; 
అట; ధృతరాషప్టుండును; మగిడి= మరలి; కొలువు కూటంబునకున్‌+వచ్చి; ఎప్పటివారలు= మునుపటివారు; పరివేష్టింపన్‌= 
చుట్టుకొని ఉండగా; ఉండి; కృష్ణుని వలని మాటలు= కృష్ణుని గురించిన మాటలు; ఆడుచున్‌+ఉన్న= పలుకుతున్న; 
సమయంబునన్‌; సుయోధనుతోన్‌; భీష్మద్రోణులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: ఇట్టా పలువిధాల పలుకుతూ మార్గానికి రెండు వైపులా నిలిచి జనులు చూస్తూండగా నారాయణుడు 
పట్టణం నుండి వెలువడ్డాడు. తరువాత ధృతరాష్ట్రుడు తిరిగి కొలువు కూటానికి వచ్చి ఎప్పటివారలు చుట్టూచేరి 

అ యి ఠలు లు 
ఉండగా కృష్ణుడిని గురించి మాటాడుతున్న సమయంలో దుర్యోధనుడితో (ద్రోణభీష్ము లిట్లా అన్నారు: 


చ.  'పలుకునె యిట్లు గొంతి? విని బమ్మెరపోయితి; మింత బెట్టిదం 
బు లగునె మాట? లయ్యమయు. బుణ్యు(డుC గృష్టుండు గార్యవాదముల్‌ 
వలికెడు వార లిట్లు దెగంబాథిరి; ధర్మజవారిరాశికిం 
జెలియలికట్ట వాసె; మనచే నగు కర్ణముచంద మెట్టిదో?' 22 


ప్రతిపదార్థం: గొంతి= కుంతీదేవి; ఇట్లు పలుకునె?= ఇట్లా మాట్లాడుతుందా?; విని= ఆమె మాటలు విని; బమ్మెరపోయితిమి= 
దిగ్భ్రాంతిచెందాము; మాటలు= ఆమె పలుకులు; ఇంత బెట్టిదంబులు+అగునె?= ఇంత కఠినంగా ఉంటాయా?; ఆ+అమయున్‌= 
ఆ తల్లియును; పుణ్యుండున్‌= ధర్మాత్ముడైన; కృష్ణుండున్‌= వాసుదేవుడును; కార్యవాదముల్‌ పలికెడువారలు= పనికి అనుకూలించే 
మాటలు చెప్పునట్టివారు; ఇట్టు= నేండీ విధంగా; తెగన్‌+పాటిరి= సాహసించారు; ధర్మజ వారిరాశికిన్‌= ధర్మరాజు అనే 
సాగరానికి; చెలియలికట్ట+పాసెన్‌= గట్టులేకుండా పోయింది; మనచేన్‌+అగు= మన వలన అయ్యే; కర్ణము చందము= కార్య 
విధం; ఎట్టిదో!= ఎటువంటిదో! 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 521 


తాత్పర్యం: 'కుంతీదేవి ఇట్టా మాట్లాడుతుందని ఊహించలేదు. ఆమె పలుకులకు దిగ్భ్రమ కలిగింది. ఆమె 
వాక్కులు ఎంతో కఠోరంగా ఉన్నాయి. ఆమెయూ, ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడున్నూ పని అనుకూలపడేటట్టు పలుక 
నేర్చినవారు. ఈనా డిట్లా వారు సాహసోక్తు లాడారు. ధర్మజుడనే సముద్రానికి చెలియలికట్ట లేకుండా పోయింది. 
ఈ విషయంలో మనం చేయగలిందేమిటో తోచటంలేదు.' 


విశేషం: అలం: రూపకం. 


వ. అని పలికి వెండియు. 23 
తాత్పర్యం: భీష్ముడు ద్రోణుడు మళ్ళీ దుర్యోధనుడితో (ఇట్లా అన్నారు:) 
శా. _“మాకుం జూడంగంబోలు కార్య మిది: ధర్షప్రీతి నీ వేంగి సు 

శ్లోకుందైన యుధిష్టిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై 

నీ కౌరవ్యులనెల్లం గాచికొనవే యే పొప్ప దెందుం; దుదిన్‌ 

శోకం బొందక వేగమైం గదలి కృష్ణుంగూడంబోవే నృపా!” 24 
ప్రతిపదార్థం: నృపా!= దుర్యోధనా!; మాకున్‌= మాకు; చూడంగన్‌= ఆలోచించగా; పోలు= తగిన; కార్యము+ఇది= పని యిది; 
ధర్మటప్రీతిన్‌= ధర్మమందలి ఆసక్తితో; నీవు+ఏం౧= నీవువెళ్ళి; సుశ్టోకుండు+ఐన= ఉత్తమకీర్తిశాలి అయిన; యుధిష్టిరున్‌+కని= 
ధర్మరాజును దర్శించి; జనస్తుత్యంబుగాన్‌= జనులు మెచ్చుకొనేటట్టు; శాంతిమైన్‌= శాంతితో; ఈ కౌరవ్యులన్‌+ఎల్లన్‌= ఈ 
కురువంశంలో పుట్టిన వారినందరినీ; కాచికొనవే= రక్షించుకొనుము; ఎందున్‌= ఎక్కడను; ఏపు+ఒప్పదు= గర్వం చెల్లదు; 


తుదిన్‌= కడపటికి; శోకంబు+ఒందక= దుఃఖం పాలుగాక; వేగమైన్‌= శీఘ్రంగా; కదలి= బయలుదేరి; కృష్ణున్‌+కూడన్‌+పోవే= 
శ్రీకృష్ణుడిని చేరబొమ్ము. 


తాత్పర్యం: 'దుర్యోధనా! ఆలోచింపగా మాకు తోచిన కర్తవ్యం ఇది. నీవు ధర్మాసక్తితో వెళ్ళి సత్కీర్తిశాలి అయిన 
ధర్మజుడిని దర్శించి, జనులు మెచ్చేటట్టు శాంతితో ఈ కురుకులమంతటినీ సంరక్షించుకొమ్ము. ఇక జాద్ధత్యం 
ఏ మాత్రం కూడదు. కడకు దుఃఖం పాలు కాకుండ వేగిరమే కదలిపోయి శ్రీకృష్ణుడిని కలిసికొమ్ము!' 


వ. అనిన విని దుర్యోధనుండు మొగంబు రా-జుచుండ నూరకుండె; గాంగేయుండును గురుండును దిగ్గనలేచి 
యతని నవలోకించి. 25 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; దుర్యోధనుండు; మొగంబు= ముఖం; రాజుచున్‌+ఉండన్‌= మండుతూ ఉండగా; ఊరక+ఉందడెన్‌; 
గాంగేయుండును= భీష్ముడూ; గురుండును= [ద్రోణుడూ; దిగ్గన లేచి= తటాలున లేచి; అతనిన్‌; అవలోకించి= చూచి. 
తాత్సర్యం: భీషద్రోణులమాటలకు దుర్యోధనుడు మొగం కోపంతో మండుతూ ఉండగా సమాధానం చెప్పకుండా 
ఉన్నాడు. అప్పుడు వారిద్దరూ తమ పీఠాలనుంచి తటాలున లేచి సుయోధనుడివైపు చూచి. 


క, _ 'కురునృప! విను సంసారము । దరిద్రొక్కినవార; మింక( దల(కెదమే? సం 
గరమునకు నేము నీకై | పొరలితి; మెట్లెన నగును బోయెది మనుచున్‌. 26 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురున్నప!= సుయోధనా!; విను= మేము చెప్పేది వినుము; సంసారముదరి+త్రొక్కినవారము= జీవితం యొక్క 
చివరి ఒడ్డు చేరినవాళ్ళం; ఏము= మేము; ఇంకన్‌= మరి; సంగరమునకున్‌= యుద్దానికి; తలశెదమే?= జంకుతామా?; నీకై 
పొరలితిమి= నీ మేలుగోరి ఎన్నో విధాల చెప్పిచూచాం; ఎట్టు+ఐనన్‌+అగును= విధి నిర్ణయమెట్లాడందో అట్లే జరుగుతుంది; 
పోయెదము= మేము వెళ్ళి వస్తాం; అనుచున్‌= అని పలుకుతూ. 


తాత్పర్యం: 'దుర్యోధనా! మా మాటలు వినుము. మేము సంసారపు ఆవలి తీరం చేరినవాళ్ళం. ఇట్టాంటి మేము 
పోరాటానికి భయపడతామా? నీ మేలు గోరి ఎన్నో రీతుల చెప్పిచూచాం. విధి నిర్ణ్మయమెట్లా ఉంటే అట్టాగే జొతుంది. 
ఇక మేము వెళ్ళి వస్తాం” అని పలుకుతూ. 


క. _ అరిగిరి, రాజును నభ్యం । తరమునకుం జనియె, రాజతనయుండు బహిః 

పరివారము. బొమ్మని మిత । పరిజను(డై యే నాత్మభవనంబునకున్‌. 27 
ప్రతిపదార్థం: అరిగిరి= భీష్మట్రోణులు వెళ్ళారు; రాజును= ధృతర్మాష్టుడున్నూ; అభ్యంతరమునకున్‌+చనియెన్‌= లోపలి 
గృహంలోనికి వెళ్ళిపోయాడు. రాజతనయుండు= సుయోధనుడు; బహిఃపరివారమున్‌= వెలుపల ఉన్న బలగాన్ని; పొమ్ము+అని= 


వెళ్ళుమని చెప్పి; మితపరిజనుండు+ఐ= కొద్ది పరివారం కలవాడై; ఆత్మభవనంబునకున్‌= తన మందిరానికి; ఏఠాన్‌= 
పోయాడు. 


తాత్సర్యం: భీష్మద్రోణులు వెళ్ళగానే ధృతరాష్టుడు అభ్యంతర గృహానికి వెళ్లిపోయాడు. రాజకుమారుడైన సుయోధనుడు 
వెలుపలనున్న సేవకులను వెళ్ళండని చెప్పి మితమైన పరివారంతో తానూ తన భవనానికి వెళ్ళిపోయాడు. 


తే. అంత నక్కడ నచ్యుతు( డరిగి యరిగి | యధిక సంప్రీతి దలకొన నర్మతనయు 

నాననంబు వీక్షించి యిట్లనియె నెమ్మి । నన్యు లెవ్వరు వినకుండ నతనితోడ. 28 
ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అక్కడన్‌= అచ్చట; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అరిగి అరిగి= వెళ్ళి వెళ్ళి; అధిక 
సంట్రీతి= మిక్కుటమైన (పేమ; తలకొనన్‌= కలుగగా; అర్కతనయు+ఆననంబు= కర్షుడి యొక్క ముఖం; వీక్షించి= చాచి 
నెమ్మిన్‌= కూర్మితో; అన్యులు+ఎవ్వరున్‌= ఇతరులెవ్వరున్నూ; వినకుండన్‌= వినకుండా; అతనితోడన్‌= కర్గుడితో; ఇట్టు+ 
అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు అట్లా వెళ్ళివెళ్ళి మిక్కిలి ప్రేమతో సూర్యుడి కుమారుడైన కర్షుడి వదనం తిలకించి, ఇతరు 
లెవ్వరున్నూ వినకుండ అతడితో ఇట్టా అన్నాడు: 
సీ “నీవు వృద్ధజనోపసేవివి, ధర్మసం । వేదివి, తెలియంగ వినుము; సిద్ధ 

మంత్రబలంబున మార్తాండు వరమున. । గన్నియ తటి గొంతి గన్నవాండ 

వగుటం బాండునృపాలు నగ్రసుతుండవు; | ధర్మమార్గం బిది; ధర్మతనయు. 

డాదిగా( గల తమ్ములందటు నా చేత । నెలి(గి నీ యడుగుల కెటి(గి సకల 


ఆ. పుత మిత బంధు భూరిసేనా సమ । న్వితముగాంగ. గొలిచి నిన్ను రా 
ఆ 3 వ a జ్య 
భారవహనమునకు( బట్టంబుగట్ట ను । జ్ఞ్వలు(డ వగుదు; రమ్ము వారికడకు. 29 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 523 


ప్రతిపదార్థం: నీవు; వృద్దజన+ఉపసేవివి= పెద్దలను సేవించినవాడివి; ధర్మసంవేదివి= ధర్మమును చక్కగా ఎరిగినవాడివి; 
తెలియంగన్‌+వినుము= స్పష్టమయ్యేటట్టు వినుము; సిద్దమం(త్రబలంబునన్‌= సిద్దించిన(దివ్యమైన) ఒక మం(త్రశక్తిచేత; 
మార్తాండువరమునన్‌= సూర్యుడి వరముచేత; కన్నియతటణిన్‌= తాను కన్యగా ఉన్నప్పుడే; గొంతి= కుంతీదేవి; కన్నవాండవు= 
కనినట్టివాడివి; అగుటన్‌= అయినందువలన; పాండునృపాలు= పాండు రాజుయొక్క; అ(గ్రసుతుండవు= పెద్దకుమారుడవు; 
ఇది ధర్మమార్గంబు= ఇది ధర్మసమ్మతం; ధర్మతనయు(డు+ఆదిగాన్‌+కల= ధర్మజుడు మొదలుగా కలిగిన; తమ్ములు+ 
అందయిన్‌; నాచేతన్‌+ఎఆిం౧= నీవు తమకు అన్నవన్న వార్త నేను తెల్పగా విని; నీ+అడుగులకున్‌+ఎణు(గి= నీ పాదాలకు 
నమస్కరించి; సకల= సమస్తమైన; పుత్రమి[త్ర బంధు భూరిసేనా సమన్వితము+కాంగన్‌= కుమారులు, స్నేహితులు, చుట్టాలు, 
గొప్పసేనలు అన్నింటితోకూడా; కొలిచి= భజించి; నిన్నున్‌= నిన్ను; రాజ్యభారవహనమునకున్‌= రాజ్యభారం వహించటానికి; 
పట్టంబు+కట్టన్‌= అభిషేకించగా; ఉజ్జ్యలుండవు+అగుదు(వు)= మిక్కిలి (ప్రకాశించగలవు; వారి కడకున్‌= పాండవుల దగ్గరకు; 
రమ్ము= అరుగుదెంచుము. 


తాత్సర్యం: ‘కర్ణా! నీవు పెద్దలను సేవించినవాడివి. ధర్మం బాగుగా తెలిసినవాడివి. నే చెప్పేది చక్కగా వినుము, 
కన్యకగా ఉన్నప్పుడు కుంతీదేవి దివ్యమైన మం(త్రమహిమచేత మార్తాండుడి వరంవలన నిన్ను కన్నది. అందుచేత 
నీవు పాండురాజుకు పెద్దకుమారుడవు. ఇది ధర్మసమ్మతం. ధర్మజుడు, ఆతడి తమ్ములు నీవు తమకు అన్నవని 
నాచేత తెలిసికొని నీ పాదాలకు నమస్కరించి, పుత్రమిత్ర బంధుసేనాసహితంగా కొలిచి రాజ్యభారం 
వహించటానికి నీకు పట్టం కట్టుతారు. ఆ రీతిగా నీవు రాజ్యపదవిలో 'ప్రకాశించగలవు. కనుక నాతో కలసి 
వారి దగ్గరకు రమ్ము. 


వ. ఏను నిన్ను సామ్రాజ్యంబునకు నభిషిక్తుంజేయుదు; నీవు దొలుత వెడలునప్పటి మహోత్సవంబునకు 
యువరాజైయుధిష్టిరుండు నీ రథంబున నుండి నీకు ధవళచామరంబులు వైచు; వాయుపుత్తుండు 
సితచ్చత్రంబు వట్టు; సవ్యసాచి సారథ్యంబుచేయు; మటియు( బాంచాల యాదవ పాండ్యమాత్స్యులు 
లోనుగా(గల రాజలోకంబుతోడ( గవలు నభిమన్యు ప్రభృతి కుమారులు బెరయ నే మెల్లం బలసి పరివేష్టించి 
వత్తు; మిట్టి మహేంద్ర విభవంబున మహనీయుండ వగుచు మహీచక్రం బేలు' మని మతియును. 3౩౦ 


ప్రతిపదార్థం: ఏను= నేను; నిన్నున్‌; సామ్రాజ్యంబునకున్‌+అభిషిక్తున్‌+చేయుదున్‌= పాండవరాజ్యపదానికి అభిషిక్తుడిని 
చేస్తాను; నీవు; తొలుతన్‌= మొదట; వెడలునప్పటి మహోత్సవంబునకున్‌= ఊరేగటానికి బయలుదేరునట్టి గొప్పసంబరంలో; 
యుధిస్టిరుండు= ధర్మరాజు; యువరాజై; నీ రథంబునన్‌+ఉండి= నీ తేరిలో నిలిచి; నీకున్‌; ధవళచామరంబులు వైచున్‌= 
వింజామరలతో విసరగలడు; వాయుపుతుండు= భీమసేనుడు; సిత+ఛత్రంబు= తెల్లని గొడుగు; పట్టున్‌= పట్టుకొనగలడు; 
సవ్యసాచి= అర్జునుడు; సారథ్యంబు చేయున్‌= నీ రథం నడుపగలడు; మజీయున్‌= ఇంకను; పాంచాల, యాదవ, పాండ్య, 
మాత్స్యులు= (ద్రుపదుడు, యాదవప్రభువులు, పాండ్యరాజు, విరాటుడు; లోనుగాన్‌+కల= మున్నుగా కలిగిన; రాజలోకంబుతోడన్‌= 
రాజుల సమూహంతో; కవలు= అమడలైన నకులసహదేవులు; అభిమన్యు ప్రభృతికుమారులు= అభిమన్యుడు మొదలైన 
కుమార వర్గం; బెరయన్‌= కూడగా, నిండగా; ఏము+ఎల్లన్‌= మేమందరమూ; బలసి పరివేష్టించి వత్తుము= గుమిగా నిన్ను 
చుట్టుకొని వస్తాము; ఇట్టి మహా+ఇం(ద్రవిభవంబునన్‌= ఈ విధమైన దేవేంద్రవైభవంతో; మహనీయుండవు+అగుచున్‌= 
గొప్పవాడ వవుతూ; మహీచ(క్రంబు+ఏలుము= భూమండలం పరిపాలించుము; అని; మణియును. 


తాత్సర్యం: కర్ణా! నిన్ను పాండవసా[మ్రాజ్యానికి అభిషిక్తుడిని చేస్తాను. నీవు అభిషిక్తుడవై రథమెక్కి నగరంలో 
ఊరేగునప్పటి మహోత్సవంలో యువరాజై ధర్మజుడు నీకు వింజామరలు వీస్తాడు. భీమసేనుడు తెల్లగొడుగు 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


పట్టుతాడు. అర్జునుడు రథసారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవ పాండ్య మాత్స్య మహీపతులు మొదలైన 
రాజులందరితో నకుల సహదేవులు, అభిమన్యుడు మొదలైన కుమార వర్గం చేరగా మేమందరమూ గుంపుగా నిన్ను 
పరివేష్టించి వస్తాము. ఇట్లా, దేవేంద్ర వైభవంతో మహనీయుడవై మహీమండలాన్ని పరిపాలించుము” అని పలికి 
మళ్ళీ ఇట్టా అన్నాడు: 
క. “పాంచాల రాజపుత్రియు । నంచితముగ నిన్ను! బొందు నాటివ వరుసన్‌; 

సంచితపుణ్యుండ వీ వొక । యించుకయును వేటుసేయ కేతె మ్మైలమిన్‌. 31 
ప్రతిపదార్థం: పాంచాల రాజపుత్రియున్‌= పాంచాలరాజు కూతురైన (ద్రౌపదియు; అంచితముగన్‌= ఒప్పిదంగా; నిన్నున్‌= 
నిన్ను; ఆజవ వరుసన్‌= ఐదుమందితోపాటు ఆరవవాడిగా; పొందున్‌= పతిగా పడయగలదు; సంచితపుణ్యుండవు= సముపార్టించిన 


సుకృతము గల; ఈవు= నీవు; ఒక+ఇంచుకయును= కొంచెంకూడా; వేణుచేయక= భేదభావంలేక; ఎలమిన్‌= సంతోషంతో; 
ఏతెమ్ము= పాండవులను చేరుము. 


తాత్పర్యం: 'కర్ణా! ద్రౌపది ఐదుమందితోపాటు నిన్ను ఆరవభర్తగా ఆప్యాయంతో స్వీకరిస్తుంది. సుకృతాత్ముడవైన 
నీవు రవంతేని భేదభావంలేక సంతోషంతో పాండవులను కలిసికొనటానికి రమ్ము. 


విశేషం: 'అంచితముగ నిన్నుంబొందు నాజవ వరుసన్‌ - అనే వాక్యానికి మూలం: షష్ట చ త్వాం తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి” 
ఆరవస్థానమందు నిన్ను ఆవిధంగా [ద్రౌపది పొందగలదు. 
వ. ఇట్లెనం గుంతికి సమస్త బంధుమిత్రులకు. బ్రియంబగు' ననిన విని రహస్యంబుగా రాధేయుండు మాధవున 
కిట్లనియె: 32 
ప్రతిపదార్థం: ఇట్టు+ఐనన్‌= ఇట్టా నీవు పాండవులతో చేరితే; కుంతికిన్‌= కుంతీదేవికీ; సమస్త బంధుమి(త్రులకున్‌= 
బంధువులూ మిత్రులూ అందరికీ; పియంబు+అగును= సంతోషం కలుగుతుంది; అనినన్‌; విని; రహస్యంబుగాన్‌= 
గుట్టుగా; రాధేయుండు= రాధాపుత్రుడైన కర్షుడు; మాధవునకున్‌= లక్ష్మీవల్లభుడైన కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: కర్ణా! నీవు పాండవులతో చేరితే, కుంతికిన్నీ, తక్కిన సకల బంధువులకూ, స్నేహితులకూ సంతోషం 
కలుగుతుంది” అని శ్రీకృష్ణు డనగా విని రాధేయుడు నారాయణుడితో ఇట్టా అన్నాడు: 


కర్ణుడు శ్రీకృష్ణునకు( దగిన యుత్తరంబు లిచ్చుట (సం. 5-139-1) 


చ. “వెడవెడ యేను( దొల్లి యిది వింటి' ననుం గని కుంతి నిర్భయన్‌ 
జెడ నదివైచిపోయె(; గృప(జేకొని సూతుండు దెచ్చి తాను మున్‌ 
కొడుకుల. గానకున్మిం బ్రియకుం దగనిచ్చినం జేయెం జన్ను ల 
ప్పడ(తియు నప్పుడాదిగ శుభస్థితి( బెంచె. బ్రయత్నశీలయై. 33 


ప్రతిపదార్థం: వెడవెడ= కొంచెం కొంచెం; ఏనున్‌= నేను కూడ; ఇది= నీవు చెప్పిన విషయమునే; తొల్లి= మునుపు; వింటిన్‌= 
విన్నాను; కుంతి= కుంతీదేవి; ననున్‌+కని= నన్ను (ప్రసవించి; నిర్హయన్‌= దయమాలినదై; చెడన్‌= నాశమయ్యేటట్టు; నదిన్‌= 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 525 


నదిలో; వైచి= పారవేసి; పోయెన్‌= ఇంటికి వెళ్ళింది; సూతు(డు= అధిరథుడు; కృపన్‌+చేకొని= దయతో నన్ను (గ్రహించి; 
తెచ్చి= తన ఇంటికి తీసికొనివచ్చి; తాను= తాను; మున్‌= నన్ను కొనిరావటానికి మునుపు; కొడుకులన్‌+కానక+ఉన్కిన్‌= 
కుమారులను పడయకుండటంచేత; ప్రియకున్‌= తన భార్య అయిన రాధకు; తగన్‌= ఒప్పుగా; ఇచ్చినన్‌= ఇవ్వగా; చన్నులు 
చేగున్‌= ఆమె స్తనాలకు పాలువచ్చాయి; ఆ+పడ(తియున్‌= ఆ వనితయు; అప్పుడు+ఆదిగన్‌= అదిమొదలుకొని; ప్రయత్నశీల+ 
ఐ= విడువని పూనిక(జాగరూకత)కలదై; శుభస్థితిన్‌*పెంచెన్‌= మంచి స్థితిలో నన్ను సాకింది. 


తాత్సర్యం: 'కృష్ణా! నీవు చెప్పిన విషయం కొంచెం కొంచెం నేనూ విని ఉన్నాను. కుంతీదేవి నన్ను కని కనికరంలేనిదై 
గంగలోత్రోసి యింటి కేగింది. అప్పుడు సూతుడు దయతో నన్ను ఎత్తుకొని వచ్చి, తనకు అంతకుముందు 
బిడ్డలులేనందున తన ప్రియురాలైన రాధ కందించాడు. ఆమెకు పు(త్రపేమ పొడమగా చన్నులు చేపాయి. అది 
మొదలు ఆమె పాలిచ్చి మిక్కిలి పూనికతో ఉన్నతస్థితిలో నన్ను పెంచింది. 


కు మూత్ర పురీషాదులు దమ । గాత్రములం దింక వారు గారవ మెసంగం 

బుత్తుండని సంవర్ధిత । గాత్రునిగా జేసి రింతకాలము. గూర్తిన్‌. 34 
ప్రతిపదార్థం: మూ(త్రపురీష+ఆదులు= నా యొక్క మలమూత్రాదులు; తమగాత్రములందున్‌= తమ శరీరములందు; 
ఇంకన్‌= ఆరిపోగా; వారు= ఆ సూతదంపతులు; గారవము+ఎసంగన్‌= ఆదరం అతిశయించగా; పుత్రుండు+అని= తమ 


కొడుకని; ఇంతకాలమున్‌= ఇన్నాళ్ళూ; కూర్మిన్‌= వాత్సల్యంతో; సంవర్దితగా(త్రునిగాన్‌+చేసిరి= పోషించబడిన దేహం కలవాడినిగా 
చేశారు. 


తాత్పర్యం: తమ శరీరములందు నా మలమూత్రాదులు ఇంకిపోగా పరమాదరంతో నన్ను కన్నకుమారుడిగా ఆ 
సూత దంపతులు ఇంతకాలం ఈ శరీరాన్ని పరిపోషించారు. 


క. నేం డింక నెలి(గి యొరువుల । వాడ గదా యనుచు నేను వారి. దొటిగినం 

బోండిమి సెడదే? మది గడు । వా(డి గలదె నాకు నకట వారిజనాభా! 35 
ప్రతిపదార్థం: వారిజనాభా!= పద్మం నాభియందుగల శ్రీకృష్ణా! నేండు= ఈనాడు; ఎథింగి= నా జన్మవృత్తాంతం తెలిసి; 
ఇంకన్‌= ఇటుపై; ఒరువులవా(డన్‌ కదా= ఇతరుల బిడ్డను గదా; అనుచున్‌= అని తలుస్తూ; నేను= నేను; వారిన్‌= సూత 
దంపతులను; తొజంగినన్‌= విడిచిపెట్టితే; పోండిమి+చెడదే?= ధర్మం నశింపదా?; అకట!= అయ్యో!; నాకున్‌= నాకు; మదిన్‌= 
మనసులో; కడున్‌= మిక్కిలి; వాడి కలదె?= (క్రూరత్య మున్నదా? 


తాత్సర్యం: నేడు నాజన్మవృత్తాంతం తెలిసి నేను ఇతరుల బిడ్డను గదా అని పెంచి పెద్దనుచేసిన ఆ సూతదంపతులను 
వదలివస్తే ధర్మం తప్పినవాడినికాగలను. కృష్ణా! నామనసులో అంతటి (క్రర్యమున్నదా? (లేదని భావం.) 


వ. వృద్గోప సేవనంబును ధర్మ సంవేదనంబునుం గలవా(డ వని నన్ను నీవ చెప్పితివి; రాధయు నధిరథుండును 
నాకు జాతకర్మాది సమస్త సంస్కారంబులు నిజకులోచితంబుగా నాచరించి; రట్టి తల్లిదండ్రులకు. 
బుత్తకృత్యంబులు నిర్వర్తింపక వారలంబాసి యేను వచ్చుట ధర్మంబగునే? యని పలికి వెండియు. 36 

ఆ = శు 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; వృద్ద+ఉపసేవనంబును= పెద్దలను సేవించటం; ధర్మసంవేదనంబును= ధర్మం తెలియటం; 
కలవాండవు+అని= కలిగిఉన్నవాడవని; నీవు+అ= నీవే; చెప్పితివి= అన్నావు; రాధయున్‌; అధిరథుండును; నాకున్‌; జాతకర్మ+ఆది, 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమస్తసంస్కారంబులు= పుట్టినప్పటినుండి చేయవలసిన వైదిక సంస్కారాలు; నిజకుల+ఉచితంబుగాన్‌= తమ కులానికి 
దగినట్టుగా; ఆచరించిరి= చేశారు; అట్టి; తల్లిదండ్రులకున్‌; పుత్రకృత్యంబులు= కుమారుడు చేయవలసిన కార్యములు; 
నిర్వర్తింపక= చేయకుండా; వారలన్‌; పాసి= విడిచి; ఏను= నేను; వచ్చుట; ధర్మంబు+అగునే?= ధర్మం జాతుందా?; అని 
పలికి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! నేను పెద్దలను భక్తితో సేవించేవాడననీ, ధర్మం తెలిసినవాడననీ నీవే పలికావు. రాధ, 
అధిరథుడు నాకు పుట్టినప్పటినుండి చేయవలసిన వైదిక సంస్కారాలన్నీ తమ కులాచారానికి తగినట్లు చేసిఉన్నారు. 
అట్టి తల్లిదండ్రులకు తనయుడుగా నేను చేయవలసిన పనులను చేయకుండా వారిని వదలి పాండవుల దగ్గరకు 
రావటం ధర్మమా? చెప్పమని పలికి మరల కర్టు డిట్టా అన్నాడు: 


క. “సోదరులు. బ్రియులు ననుజులు । నా దెస బెక్కంద్రు; వారినందటి విడువం 

గాదని యూహింపక దా । మోదర! నన్నిట్లు పిలుచు టుచితమె? చెపుమా! 37 
ప్రతిపదార్థం: దామోదర!= శ్రీకృష్ణా!; సోదరులున్‌= తోడబుట్టినవారు; |ప్రియులున్‌= ఇష్టులు; అనుజులున్‌= తమ్ములూ; నా 
దెసన్‌= నా వైపు; పెక్కం(డ్రు= పలువురున్నారు; వారిన్‌+అందణన్‌= వారినందరినీ; విడువన్‌+కాదు+అని= వదలటానికి 


వీలుగాదని; ఊహింపక= ఆలోచించక; నన్నున్‌= నన్ను; ఇట్టు= ఈవిధంగా; పిలుచుట= పాండవులను చేరరమ్మని ఆహ్వానించటం; 
ఉచితమె?; చెపుమా!= నీకు తగునా? తెలుపుము. 


తాత్సర్యం: కృష్ణా! సోదరులు, ఇష్టులు, తమ్ముళ్ళు నా వైపు పలువురున్నారు. వారినందరినీ వదలిపెట్టడానికి 
వీలుకాదని భావించక నన్ను కౌంతేయులను కలియరమ్మని ఆహ్యానించటం నీకు తగునా? చెప్పుము. 


వ. అదియునుం గాక. 38 
తాత్సర్యం: ఇంతే కాక. 


ఉ.  సూతసుతుండు వీం డనక సూనుల తమ్ములకంటె నాకు సం 
ప్రీతియొనర్చి తేజమును బెంపును నాంటికినాంటి కగ్గలం 


~~ 


బై తనరార నన్ను. దనయంతటి మానిసి జేసియుండ నే 
నేతగవూంది యా కురుకులేశ్వరు బాయుదు? ముట్టవచ్చినన్‌. 39 


ప్రతిపదార్థం: వీడు= ఈ కరుడు; సూతసుతుండు= సూతజాతివాడి కొడుకు; అనక= అని తలంచక; సూనుల 
తమ్ములకంటెన్‌= తన కొడుకులకంటెను, అనుజులకంటెను; నాకున్‌= నాకు; సంప్రీతి+ఒనర్భి= సంతోషం కలుగజేసి; 
తేజమును= ప్రతాపాన్ని; పెంపును= వృద్దినీ; నాంటికిన్‌ నాంటికిన్‌= దినదినానికి; అగ్గలంబు+ఐ= మిక్కుటమై; తనరారన్‌= 
అతిశయించగా; నన్నున్‌= నన్ను; తన+అంతటి మానిసిన్‌+చేసి= తనంత వాడినిగా చేసి; ఉండన్‌= నా యెడ స్నేహభావంతో 
ఉండగా; నేను; ఏ తగవు+ఊంది= ఏ ధర్మాన్ని ఆశ్రయించి; ఆ+కురుకుల+ఈశ్వరున్‌= కురువంశ నాయకుడైన దుర్యోధనుడిని; 
ముట్టన్‌ వచ్చినన్‌= శత్రువులు దాడి సల్పనుండగా; పాయుదున్‌?= వీడుతాను? 


తాత్సర్యం: ఈ కర్గుడు సూతజాతివాడి కొడుకని భావించక తన కుమారులకంటె, తమ్ముళ్ళకంటె నాకు సంతోషం 
కలిగిస్తూ నా ప్రతాపం, జౌన్నత్యం దినదినానికీ అతిశయిస్తుండగా సుయోధనుడు నన్ను తనంతవాడినిగా చేశాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 527 


అట్లాంటి కురుకులాధినాథుడైన దుర్యోధనుడిని యుద్దం ముంచుకొని వస్తున్న వేళలో ఏ ధర్మాన్ని అనుసరించి 
విడువగలనో నీవే చెప్పుము. 


క. నను నయ్యర్దునునకు నెదు | రని పెద్దయు నమ్మియుండు నక్కట! దుర్యో 

ధను; డా నమ్మిగ వమ్ముగం । జనునే పాండవుల గలయఈ జన నా కనఘా! 40 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; దుర్యోధనుండు= రాజరాజు; ననున్‌= నన్ను; ఆ+అర్జునునకున్‌= ఆ పార్టుడికి; 
ఎదురు+అని= యుద్దంలో దీటని; పెద్దయున్‌= మిక్కిలి; నమ్మి+ఉండున్‌= విశ్వసించి ఉంటాడు; అక్కట!= అయ్యో!; ఆ 


నమ్మిగ= ఆతడి విశ్వాసం; వమ్ముగన్‌= రిత్తకాగా; నాకున్‌= నాకు; పాండవులన్‌ కలయన్‌+చనన్‌= పాండవులను చేరబోవటం; 
చనునే?= తగునా? 


తాత్సర్యం: కృష్ణా! సుయోధనుడు సంగ్రామంలో నన్ను అర్జునుడికి దీటని మిక్కిలి నమ్మకంతో ఉన్నాడు. ఆతడి 
నమ్మకం వమ్ముచేసి నేను కౌంతేయులను చేరబోవటం తగునా? 


ఆ. ఏను నర్గునుండు నెక్కటెక్కటి దల । పడకయున్న నగరె పుడమి జనము? 
లందు నాదు వచ్చు టతనికి నపకీర్తి | యనిన నాకు వేజె యడుగనేల? 41 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేనూ; అర్జునుండున్‌= అర్జునుడూ; ఎక్కటిన్‌+ఎక్కటిన్‌= ఒకడితో నొక్కడు; తలపడక+ఉన్నన్‌= 
యుద్దంలో డీకొనకుంటే; పుడమిజనములు= భూమియందలి జనులు; నగరె?= పరిహసించరా?; అందున్‌= పాండవుల 
చెంతకు; నాదు వచ్చుట= నేను రావటం; అతనికిన్‌= ఆ పార్గునకు; అపకీర్తి= దుర్యశం; అనినన్‌= అని చెప్పినప్పుడు; 
నాకున్‌= నా విషయమై; వేటె= ప్రత్యేకంగా; అడుగన్‌+ఏల?= చెప్పటం ఎందుకు? 


తాత్సర్యం: నేనూ, అర్జునుడూ రణంలో ఒకరినొక్కరు ఎదుర్కొనకుంటే లోకులు నవ్వరా? నేను పాండవులను 
చేరరావటం అర్జునుడికి అపకీర్తి హేతువయినప్పుడు, మరి అది నాకెంత అవమానకరమో వేరే చెప్పాలా? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి, 


క. హిత ముపదేశించితి నీ | వతి నిర్మలబుద్ది వగుట; నైనను నిది నా 
మతి సొరదు; రహస్యము ర । క్షితముగ6 బాటింపుమయ్య! చిత్తములోనన్‌. 42 


ప్రతిపదార్థం: నీవు= నీవు; అతినిర్మలబుద్ది వి+అగుటన్‌= మిక్కిలి స్వచ్చమైన మనస్సుకలవాడవు గనుక; హితము+ 
ఉపదేశించితి(వి)= (శ్రేయమైనదానిని బోధించావు; ఐననున్‌= కాని; ఇది= నీవు సల్పిన ఈ బోధ; నా మతిన్‌= నా హృదయంలో; 
చొరదు= (ప్రవేశించదు; రహస్యము= ఈ గుట్టు; రక్షితముగన్‌= సంరక్షింపబడేటట్టు; చిత్తములోనన్‌= నీ మనస్సులో; 
పాటింపుము+అయ్య!= ఉంచుకొనవయ్యా! 


తాత్సర్యం: శ్రీ కృష్ణా! నీవు మిక్కిలి నిర్మలమైన మనస్సుకలవాడవు కనుక నాకు మేలు కలిగే విధమేదో బోధించావు. 
కాని, నీ హితోపదేశం నా మనస్సుకు ఎక్కదు. నేను కుంతీపుత్రుడనన్న ఈ రహస్యం వెలికి పొక్కనీయకుండా 
భద్రంగా నీ హృదయంలోనే ఉంచుకొమ్ము. 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అది యేమిటి కంటేని. 43 


తాత్సర్యం: అదెందుకని అడుగుతావేమో. 


తే. ధర్మతనయుండు తాను నా తమ్ము. డగుట । యెటింెనేనియు సామ్రాజ్య మేల పూను? 

నట్టి ధార్మికు( డాధిపత్యంబు6 జేయ । వలవదే శాశ్వతంబుగ వసుధకెల్ల? 44 
ప్రతిపదార్థం: ధర్మతనయుండు= ధర్మరాజు; తాను; నా తమ్ము(డు+అగుట= నాకు తమ్ముడు అనే విషయం; ఎటీిశాన్‌+ 
ఏనియున్‌= తెలిసికొన్నయెడల; సామ్రాజ్యమున్‌= దొరతనాన్ని; ఏల పూనున్‌?= ఎందుకు వహిస్తాడు; అట్టి ధార్మికుండు= 
అటువంటి పుణ్యాత్ముడు; శాశ్యతంబుగన్‌= స్థిరంగా; వసుధకున్‌+ఎల్లన్‌= పుడమికంతటికిని; ఆధిపత్యంబున్‌+చేయన్‌+వలవదే?= 
అధిపతిగా ఉండి పాలించవద్దా? 


తాత్పర్యం: ధర్మపుత్రుడు నాకు తమ్ముడని తాను తెలిసికొంటే భూమండలాధిపత్యం వహించడు. కాని, అట్లాంటి 
ధర్మాత్ముడు శాశ్వతంగా ఈ పుడమి కంతటికి రాజై పరిపాలించటం న్యాయంకదా! 


క. అనుజులు బుత్విజులుగ, నీ । పని యిటు సేయుమను నీ వుపద్రష్టవుగా 

విను! కురుకుమార పశువిశ । సనమున రణయజ్ఞ మతండు సమ్మతి జేయున్‌. 45 
ప్రతిపదార్థం: విన్ను! కృష్ణా! నా పలుకులాలకించు; అత(డు= ధర్మజుడు; అనుజులు= తన తమ్ములు; బుత్విజులుగన్‌= 
యజ్ఞం చేయించే బుత్విక్కులు కాగా; ఈ పని= ఈ కార్యం; ఇటు చేయుము= ఈ విధంగా నిర్వహించుము; అను= 
అని పలికే; నీవు= నీవు; ఉపద్రష్టవు కాన్‌= యజ్ఞకర్మలోని గుణదోషాలను కనిపెట్టేవాడవు కాగా; కురుకుమారపశువిశసనమునన్‌= 
కౌరవులనే యజ్ఞపశువులను చంపుటద్వారా; రణయజ్ఞము= యుద్దమనే యాగాన్ని; సమ్మతిన్‌= ఇష్టంతో; చేయున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: కృష్ణా! ధర్మజుడు తన తమ్ములు నలుగురూ, హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని యజ్ఞం 
చేయించే యాజకులు కాగా, ఈ పని ఇట్టా చేయండి అని యజ్ఞకర్మలోని గుణదోషాలను కనిపెట్టి చెప్పే ఉప ద్రష్టవు 
నీవు కాగా, కౌరవులనే పశువులను విశసించి సంపీతితో రణయజ్ఞం చేస్తాడు. 


విశేషం: అలం: రూపకం. 


వ. దానం బుణ్యభూమి యగు కురుక్షేత్రంబున మముబోం ట్లెల్లను సద్గతి వడయుదురు గాక! యనిన విని 
వసుదేవనందనుండు సూతనందనున కిట్లనియె. 46 


ప్రతిపదార్థం: దానన్‌= దానివలన; పుణ్యభూమి+అగు= ధర్మక్షేత్రమైన; కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రంలో; మముబోంట్టు+ఎల్లను= 

థ రూ యె oa ౧? (30) 
మా వంటివారందరూ; సత్‌+గతి= ఉత్తమలోకాలను; పడయుదురుగాక!= పొందుతారుగాక!; అనినన్‌= అని కరుడు పలుకగా; 
విని; వసుదేవనందనుండు= వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడు; సూతనందనునకున్‌= అధిరథుడి ఆత్మజుడైన కర్టుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కృష్ణా! ధర్మజుడు యుద్ద యజ్ఞంచేసే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వంటివారంతా ఉత్తమగతులు 
పొందుతారు” అని కర్టుడు పలుకగా విని శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు: 
(ac) Ea (30) 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 529 


మ. 'దయనా యాడినమాటం గైకొనవు సంతాపంబు. దెచ్చుం జుమీ! 
స్మృయ మెట్లుం దుది నీకు నర్జునునితో మాత్సర్యమైనం బరా 
జయ మొండెన్‌ మృతి యొండె( గాక గెలువన్‌ శక్యంబె? పెక్కంద్ర కిం 
తియ కాలం బగునట్టె నీ మనము శాంతింబొందంగా నేర్గునే? 47 


ప్రతిపదార్థం: దయన్‌= కృపతో; నా+ఆడినమాటన్‌= నేను పలికిన పలుకును; కైకొనవు= ఆదరించకున్నావు; స్మయము= 
గర్వం; సంతాపంబున్‌= దుఃఖమును; తెచ్చున్‌+చుమీ!= కలిగించగలదు సుమా!; ఎట్టున్‌= ఎట్టాగయినా; తుదిన్‌= చివరకు; 
నీకున్‌= నీకు; అర్జునునితోన్‌= పార్టుడితో; మాత్సర్యము+ఐనన్‌= ద్వేషమొదవినచో; పరాజయము+ఒండెన్‌= అపజయమో 
లేదా; మృతి+ఒండెన్‌= మరణమో; కాక= ఈ రెంటిలో ఒకటితప్ప; గెలువన్‌ శక్యంబె?= అతనిని జయించుట నీ తరమా? 
(కాదని అర్థం); పెక్కం[డడ్రకున్‌= అనేకులకు; ఇంతియకాలంబు+అగునట్టె= (బ్రతుకు ఇంతవరకే ఉన్నది కాబోలు (ఆ 
కారణముచే); నీ మనము= నీ హృదయం; శాంతిన్‌+పొందగాన్‌+నేర్చునే?= శాంతిని పొందజాలునా? (చాలదని అర్థం.) 


తాత్సర్యం: 'కనికరంతో నేను పలికిన పల్కులు గైకొనకున్నావు. అహంకారం దుఃఖాన్ని కలిగిస్తుంది సుమా! 
అర్జునుడిపై ద్వేషం వహించిన నీకు అతడితోటి పోరాటంలో పరాజయమో ప్రాణహానియో - ఈ రెంటిలో 
ఒకటితప్ప విజయం సంప్రాప్తించదు. పలువురకు చేటుకాలం దాపురించి ఉండగా నీ మనసు శాంతి వహించగలదా? 


క. గాండీవము గవదొనలు న । ఖండిత దివ్యాస్త్రములు నొగలపై నేనుం 
జండ భుజబలమునై యు । ద్దండత నరు€ డడర నెదుర( దరమే నీకున్‌? 48 


ప్రతిపదార్థం: గాండీవమున్‌= గాండీవమనే ధనుస్సు; కవదొనలున్‌= అక్షయబాణతూణీరాల జంట; అఖండిత దివ్య+అస్ర్రములు= 
అమోఘాలైన దివ్యబాణాలు; నొగలపైన్‌= తన తేరి నొగల మీద; నేనున్‌= నేనూ; చండభుజబలమున్‌+ఐ= తీవ్రమైన 
బాహుశక్తిగలిగి; ఉద్దండతన్‌= ఉ(గ్రంగా; నరుండు+అడరన్‌= అర్జునుడు విజృంభించగా; నీకున్‌= నీకు; ఎదురన్‌+తరమే?= 
యుద్దంలో ఎదిరించ శక్యమా? (కాదని భావం.) 


తాత్సర్యం: గాండీవం, అక్షయ తూణీరాల జంట, అమోఘమైన దివ్యశరాలు, అపార భుజ విక్రమం తనకు తోడై 
ఉండగా, తన రథం తోలుతూ నొగలపై నేనుండగా, భయంకరంగా చెలరేగిన అర్జునుడిని కయ్యంలో ఎదుర్కొనటానికి 
నీకు శక్యం కాదు. 


విశేషం: తిరుపతికవుల ఉద్యోగ విజయాల నాటకంలోని సుప్రసిద్ధమైన 'జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణి...” అనే 


పద్యానికి ఇది స్ఫూర్తియేమో! మ 

వ. ఎల్లభంగులం బాండవుల గిల్లు; రది యట్లుండె; నీవు పొ; మ్మిప్పుడ పోయి సుయోధనునకును 
గురుభీష్ములకును మీకుం దోడువచ్చిన రాజుల కందటికుం జెప్పు : మిమ్మాసంబు సౌమ్యంబై సమశీతోష్టంబై 
పుష్పఫలోపేతంబును, సమగ్ర ధాన్యంబును, సులభయవ సేంధనంబును నగుచు నొప్పియున్నయది; 
యేడెనిమిది దివసంబులకు నమావాస్య వచ్చు; నది పుణ్యదినంబు; నాడు భండనంబు గావలయు' ననిన 
గానీనుండు కమలనాభున కిట్లనియె. 49 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాల; పాండవులు+అ= పాండవేయులే; గెల్తురు= జయిస్తారు; అది+అట్టు+ఉండెన్‌= 
ఆ సంగతి అట్లా ఉండనీ; నీవు పొమ్ము= నీవు కరినగరికి వెళ్ళుము; ఇప్పుడు+అ పోయి= ఇపుడే వెళ్ళి; సుయోధనునకును; 
గురుభీష్ములకును; మీకున్‌= మీకు; తోడువచ్చిన= సాయపడటానికి వచ్చిన; రాజులకున్‌; అందణకున్‌; చెప్పుము; ఈ+మాసంబు= 
ఈ నెల; సౌమ్యంబు+ఐ= శాంతమై; సమ శీత+ఉష్ణంబు+ఐ= సమానమైన చలీ, వేడీ కలదై; పుష్పఫల+ఉపేతంబును= 
పూలతో పండ్లతో కూడినదై; సమ(గ్ర ధాన్యంబును= అధికమైన ధాన్యం కలదై; సులభ యవస+ఇంధనంబును= తేలికగా 
లభించే పచ్చిక, వంటచెరకులు కలది; అగుచున్‌; ఒప్పి+ఉన్నయది= సొంపారుతున్నది; ఏడు+ఎనిమిది దివసంబులకున్‌= 
ఏడెనిమిది రోజులకు; అమావాస్య; వచ్చున్‌; అది= ఆ అమావాస్య; పుణ్యదినంబు= పవిత్రమైన రోజు; నాండు= ఆ 
అమావాస్యరోజు; భండనంబు= యుద్ధం; కావలయున్‌= జరుగవలెను; అనినన్‌; కానీనుండు= కుంతి కన్యగా నున్నపుడు 
సూర్యవర (ప్రసాదంతో జనించిన కర్షుడు; కమలనాభునకున్‌= బొడ్డున తామరగల శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: సర్వవిధాల పాండవేయులే జయిస్తారు. ఆ విషయం అట్లా ఉండనీ. నీవు హస్తినాపురికి వెళ్ళి ఇపుడే 
దుర్యోధనుడికీ, భీష్మ ద్రోణులకూ, మీకు సాయపడవచ్చిన రాజులందరికీ చెప్పుము. ఈ నెల అంత చలి, వేడిమి 
లేక పూలతో పండ్లతో కూడి, ధాన్యంతో నిండి, తేలికగా పచ్చిక, వంట చెరకు దొరుకుతుండగా పెంపారుతున్నది. 
ఏడెనిమిది రోజులలో అమావాస్య వస్తుంది. అది పుణ్య తిథి. ఆనాడు యుద్దం ప్రారంభం కావాలి” అని శ్రీకృష్ణుడు 
చెప్పాడు. అందుకు కర్గుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: నేడు అమావాస్య. ఏ పనినీ ఆరంభింపగూడని అపవిత్రదినంగా భావింపబడుతుండగా, నాడు యుద్దంవంటి 
అతిముఖ్యమైన కార్యాన్ని ఆరంభించదగిన పుణ్యదినంగా భావించబడటం విశేషం. 


క కలవు నిమిత్త స్వప్నం । బులు కౌరవ పాండవులకు బోటగు; దానన్‌ 

గెలు పయ్యుధిష్టిరునకును । గల; దెటు(గుదు నీవు సెప్పంగా నేమిటికిన్‌? 50 
ప్రతిపదార్థం: నిమిత్త స్వపుంబులు= శకునాలు, కలలు; కలవు= భావియుద్దాన్నే సూచిస్తున్నాయి; దానన్‌= ఆ కారణముచే; 
కౌరవ పాండవులకున్‌= కౌరవులకు, పాండవేయులకు; పోటు+అగున్‌= పోరాటం జరుగుతుంది; ఆ యుధిస్టిరునకున్‌= ఆ 


ధర్మజునకు; గెలుపు+కలదు= విజయం కలుగుతుంది; ఎణు(గుదున్‌= నాకు తెలుసు; నీవు చెప్పంగాన్‌+ఏమిటికిన్‌?= నీవు 
తెలుపవలసిన అవసరం ఏముంది? (లేదని భావం). 


తాత్సర్యం: శకునాలూ, కలలూ భావియుద్ద సూచకాలై ఉన్నాయి. అందుచేత కురుపాండవులకు పోరు జరుగుతుంది. 
ఆ పోరాటంలో ధర్మజుడికి గెలుపు కలుగుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నీవు వేరే చెప్పటమెందుకు? 

వ. అట్లుగాన కదా యే నందు రా' నని పలికి మజియును. 51 
ప్రతిపదార్థం: అట్టు+కాన్‌+అ+కదా= అందువలననేగదా!; ఏను= నేను; అందున్‌+రాను= అక్కడికి రావటానికి సమ్మతించను; 


అని పలికి; మజీయును. 


తాత్సర్యం: కృష్ణా! అందువలననే కదా నేను పాండవుల వద్దకు రానని చెప్పుతున్నాను” అని పలికి కర్టుడు ఇంకా. 
(ఇట్లా అన్నాడు!) 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 531 


క. “దీనికి మూలము శకునియు । నేనును, దుశ్శాసనుండు, నింతియ; కుంతీ 


సూనుల వారలు గలసిన । రానేరంగ వచ్చు నాకు రాజీవాక్షా! 52 


ప్రతిపదార్థం: రాజీవ+అక్షా!= కమలాల వంటి కన్నులుగల కృష్ణా! దీనికిన్‌= ఈ సంగ్రామానికి; శకునియున్‌= సౌబలుడూ; 
నేనును= నేనున్నూ; దుశ్ళాసనుండు= దుస్ఫసేనుడూ; మూలము= హేతువై ఉన్నాము; ఇంతియ= ఇది నిజం; వారలు= ఆ 
శకుని దుశ్చాసనులు; కుంతీసూనులన్‌= కుంతి కొడుకులను; కలసినన్‌= కూడినప్పుడే; నాకున్‌= నాకు; రానేరంగన్‌ వచ్చున్‌= 
రాదగి ఉంటుంది. 


తాత్పర్యం: ఈ సంగ్రామానికి శకుని, నేను, దుశ్శాసనుడు కారణభూతులం. ఇది నిజం. వారిద్దరు పాండవేయులను 
కలసినప్పుడు గదా నేను వారిని కలవవలసి ఉంటుంది? వారూ, నేనూ కౌంతేయులను కలవటం అసంభవం. 


వ. ఈ సమర సముద్రంబు గడవ నీంది నిన్నుం గనియెద(; గాదేని నూర్వ్వలోకంబునం గాంచెద; నీ వింక 
నేమియుం బలుకకుము; పని వినియెదినని కౌంగిలించుకొనిన 'నట్ల కాక పొ'మ్మని విష్ణుండు వీడుకొలువ 
రాధేయుండు రథావతరణంబు సేసి, కనక రత్నమయంబగు తన యరదం బెక్కి కరిపురంబున కరిగి; 
నచ్యుతుండును సాత్యకిం దన రథం బెక్కించుకొని దారుకుం జూచి “పద పద పోనిమ్ము పోని'మ్మని పలికి 
లలితాటోపకలితుండగుచు( జనియె; నట్టియెడ విదురుండు విషాదంబుతో. బాండురాజమహిషి పాలికిం 
జని యిట్లనియె. 53 


ప్రతిపదార్థం: ఈ సమర సముద్రంబున్‌= ఈ యుద్దమనెడు సాగరాన్ని; కడవన్‌+-ఈంది= కడముట్ట దాటి; నిన్నున్‌+ 
కనియెదన్‌= నిన్ను సందర్శిస్తాను; కాదు+ఏనిన్‌= అట్టా రణ విజయం పొందలేక వీరమరణం చెందితే; ఊర్హ్వలోకంబునన్‌= 
పరలోకంలో; కాంచెదన్‌= చూస్తాను; నీవు; ఇంకన్‌; ఏమియున్‌; పలుకకుము; పని వినియెదన్‌= వెళ్ళివస్తాను; అని; 
కౌ(గిలించుకొనినన్‌; అట్లకాక= అట్లాగే; పొమ్ము+అని; విష్ణుండు= వెన్నుడు; వీడు కొల్పన్‌= అంపగా; రాధేయుండు; రథ+ 
అవతరణంబు చేసి= రథం నుండి (క్రిందికి దిగి; కనక రత్నమయంబు+అగు= బంగారంతో రతనాలతో నిర్మించిన; 
తన+అరదంబు+ఎక్కి= తన రథాన్ని అధిరోహించి; కరిపురంబునకున్‌= హస్తినాపురానికి; అరిగెన్‌; అచ్యుతుండును= శ్రీకృష్ణుడు 
కూడా; సాత్యకిన్‌; తన రథంబు; ఎక్కించుకొని; దారుకున్‌+చూచి= దారుకుడనే తన రథసారథిని చూచి; పద పద; పోనిమ్ము 
పోనిమ్ము; అని పలికి; లలిత+ఆటోప కలితుండు+అగుచున్‌= ఉల్ద్టాసకరమైన గర్వంతో కూడినవాడవుతూ; చనియెన్‌= 
పాండవుల దగ్గరకు వెళ్ళాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో, విదురుండు; విషాదంబుతోన్‌= దుఃఖంతో; పాండురాజమహిషి 
పాలికిన్‌+చని= పాండురాజు పట్టపు దేవేరి అయిన కుంతి చెంతకు వెళ్ళి; ఇట్టు+అనియన్‌. 


తాత్పర్యం: శ్రీకృష్ణా! కురుపాండవులకు ఏర్పడనున్న ఈ సంగ్రామ మనే సముద్రాన్ని తుదముట్టనీది విజయినై 
ఇక్కడ నిన్ను దర్శిస్తాను. లేదా కూలి వీరస్వర్గంచేరి పరమే శ్యరుడవైన నిన్ను చూస్తాను. నా కిక సెలవిప్పించ మంటూ 
స్వామిని కర్షుడు కౌగిలించుకొన్నాడు. వెన్నుడు అట్లాగే వెళ్ళుుమని అనుమతి నీయగా రాధేయుడు రాజీవాక్షుడి 
రథంనుండి దిగి కనకరత్నమయమైన తన తేరెక్కి హస్తినాపురికి తిరిగివెళ్ళాడు. అచ్యుతుడు అంతవరకు దవ్వుల 
నున్న సాత్యకిని తన రథ మెక్కించుకొని సారథి అయిన దారుకుడితో “పదపద, రథాన్ని పోని'మ్మని చెప్పి సొబగైన 
దర్పంతో వెళ్ళాడు. అట్టి సమయంలో విదురుడు దుఃఖంతో పాండునృపాలుడి పట్టపురాణి కుంతీదేవి గృహానికి వెళ్ళి 
ఆమెతో ఇట్టా అన్నాడు: 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: సమరసము[ద్రంబు - అలంకారం రూపకం. 


ఉ.  'అక్కట! కౌరవాన్వయ మహార్దవ మింకెడునట్లు వుట్టి; నిం 
దొక్కరు(దైనం గేశవు హితోక్తికి మేకొనం డయ్యె; నర్జునుం 
దెక్కటి దాన చాలు దము నింద. దీవ్రశరాగ్ని( గాల్ప(; బెం 
పెక్కిన పాండునందనుల యేడెజం దొల్లియు. దా రెటుంగరే? 54 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; కౌరవ+అన్వయ+మహా+అర్లవము= కౌరవ వంశమనే గొప్ప సముద్రం; ఇంకెడు+అట్టు+ 
పుట్టెన్‌= ఎండిపోయేటట్టు యుద్దం తటస్థించింది; ఇందున్‌= ఈ కురువంశంలో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కడు కూడ; 
కేశవుహిత+జక్తికిన్‌= శ్రీకృష్ణుడి శ్రేయస్కరమైన వచనానికి; మేకొనండు+అయ్యెన్‌= సమ్మతించలేదు; అర్జునుండు= పార్టుడు; 
ఎక్కటి= అసహాయశూరుడు; తమున్‌+ఇందణన్‌= కౌరవులనందరినీ; తీవ్రశర+అన్నిని= తీక్షములైన బాణాలనే నిప్పుతో; 
కాల్చన్‌= దహించటానికి; తాను+అ చాలున్‌= తానొక్కడే సరిపోతాడు; పెంపు+ఎక్కిన= ఘనతగాంచిన; పాండునందనుల= 
పాండుకుమారుల యొక్క; ఏడ్తెజన్‌= శక్తిని (సామర్ధ్యాన్ని, పరాక్రమాన్ని); తొల్లియున్‌= ఇదివరలోకూడా; తారు= తాము; 
ఎఖుంగరే?= తెలియకున్నారా? 


తాత్సర్యం: 'అయ్యో! కౌరవవంశమనే సాగరం ఇంకిపోయేటట్టుగా యుద్దం తటస్థించింది. కౌరవులలో ఒక్కడైనా 
శ్రీకృష్ణుడి హితబోధ మన్నించలేదు. అర్జునుడు అసహాయశూరుడు. అత డొక్కడే తామందరినీ వాడిబాణాలనే అగ్ని 
చేత దహించి వేయగలడు. ప్రసిద్ధికెక్కిన పాండవుల శక్తిసామర్థ్యాలు ఎట్లాంటివో వీరికి ఇంతకు మునుపు తెలియనివి 


కావు గదా! 


విశేషం: అలం: రూపకం. కౌరవాన్వయ మహార్లవము, తీవ్ర శరాగ్ని. 


తే. అన్ని వడియును బంధుక్షయంబు సేయ । నొల్ల కెల్ల విధంబుల నుపశమంబ 
కోరి రప్పాండవేయులు; వారి కిట్టి । దొసంగు వచ్చునె తులువల తోడంబుట్టి.” 55 


ప్రతిపదార్థం: ఆ+పాండవేయులు= ఆ పాండునందనులు; అన్ని పడియును= అన్ని కష్టాలు అనుభవించినప్పటికినీ; బంధు 
క్షయంబు+చేయన్‌+ఒల్లక= చుట్టాలను నాశనం చెయ్యటాని కిష్టపడక; ఉపశమంబు+అ కోరిరి= శాంతినే వాంఛించారు; 
తులువల తోడన్‌+పుట్టి= తుచ్చులైన దుర్యోధనాదులకు సోదరులై పుట్టి; వారికిన్‌= పుణ్యాత్ములైన పాండుపుత్రులకు; ఇట్టి 
దొసంగు వచ్చునె?= ఇట్టి విపత్తు కలిగిందే? 


తాత్సర్యం: పాండుకుమారులు అన్ని కష్టాలు అనుభవించినప్పటికీ చుట్టాలను నాశనం చేయటానికి ఇష్టపడక సకల 
విధాల శాంతినే అభిలషించారు. అట్టి మహనీయులకు దుర్మార్గులైన కౌరవులు తోడబుట్టువులైనందుకు ఇట్లాంటి 
బాధలు కలిగాయి. 


వ. అని వెండియు నివ్విధంబు మాటల. బాండవులకు6 గయ్యంపు టలజడియైన వగపు దోంప నాడుచుం 
గొండొక ప్రొద్దు నిలిచి నిజనివాసంబునకుం బోయిన యనంతరంబ కుంతి యిట్లని వితర్మించె. 56 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 533 


ప్రతిపదార్థం: అని; వెండియున్‌= మరల; ఈ+విధంబు మాటలన్‌= ఇట్టాంటి మాటలతో; పాండవులకున్‌= ధర్మజాదులకు; 
కయ్యము+అలజడి+ఐనన్‌= యుద్ద సంక్షోభ మేర్చడగా; వగపు+తో(పన్‌= చింత వ్యక్తమయ్యేటట్టు; ఆడుచున్‌= పలుకుతూ; 
కొండొక (ప్రొద్దు= కొంత తడవు; నిలిచి= కుంతీగృహంలో ఆగి; నిజ నివాసంబునకున్‌= తన నివాస (ప్రదేశానికి; పోయిన+ 
అనంతరంబు+అ= వెళ్లిన తరువాత; కుంతి; ఇట్టని; వితర్కించెన్‌= ఆలోచించింది. 


తాత్సర్యం: విదురుడు పాండవుల కేర్పడిన యుద్దాందోళనగురించి ఇట్టాంటి మాటలతో తన దుఃఖం వ్యక్తమయ్యేటట్లు 
పలుకుతూ, కొంచెం సేపు కుంతీగృహంలో నిలిచి, పిదప తన నివాసప్రదేశానికి వెళ్ళాడు. అట్టా విదురుడు వెళ్ళిన 
తరువాత కుంతి తన మనసులో ఇట్లా ఆలోచించింది: 


మ. 'తమ వారిన్‌ సిరికై వధించు టిది సద్ధర్మంబె? యక్లేశ కృ 

త్యమె తాం గయ్యము? ద్రోణ భీష్మ కృప కర్ణాటోపముల్‌ మాన్సు ట 

ల్పములం దీటునె? యందు నర్మజుని యుల్లం బెప్పుడుం గ్రోధ దీ 

ప్తము భీమాదుల మీ6ద6 దక్కొరుల కుత్సాహంబు లే దాజికిన్‌.' 57 
ప్రతిపదార్థం: తమవారిన్‌= తమ చుట్టాలను; సిరికై= రాజ్యలక్ష్మికై; వధించుట= చంపటం; ఇది సత్‌+ధర్మంబె?= ఇది 
శ్రేష్టమైన ధర్మమా?; కయ్యము తాన్‌= సం[గ్రామమన్నది; అక్షేశ కృత్యమె?= దుఃఖ మొదవని కార్యమా?; ద్రోణ భీష్మ కృప 
కర్ల+ఆటోపముల్‌= (ద్రోణ భీష్ముల యొక్క, కృప కర్షులయొక్క యుద్ద విజృంభణాలు; మాన్ఫుట= లేకుండా చేయటం; 
అల్పములన్‌+తీజునె?= తక్కువ యత్నాలతో జరిగేదా?; అందున్‌= ఆ ద్రోణభీష్మ కృపకర్ణులలో; అర్కజుని+ఉల్లంబు= 
కర్షుడి మనస్సు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; భీమ+ఆదుల మీందన్‌= భీముడు మొదలైన వారిమీద; (క్రోధ దీప్రము= కోపంతో 
మండుతుంటుంది; తక్కొరులకున్‌= మిగిలిన కౌరవ సేనలోని వీరులకు; ఆజికిన్‌= యుద్దం సల్పడానికి; ఉత్సాహంబు లేదు= 
అభిలాష లేదు. 


తాత్సర్యం: 'తమ చుట్టాలను రాజ్యసంపదకై చంపటం ఉత్తమ ధర్మమౌతుందా? యుద్దం చేయటం దుఃఖరహిత 
కార్యం కాదుగదా! (ద్రోణభీష్మకృపకర్ణుల వీరావేశాలు మాన్సటం తక్కువ యత్నంతో జరిగేవి కావు. ఆ ద్రోణ భీష్మ 
కృప కర్షులలో ఆ సూర్యపుత్రుడి మన సెప్పుడూ భీమాదుల మీద కోపంతో మండిపోతుంటుంది. కురుసేనలోని 
తదితర యోధులకు యుద్ధం చేయాలనే అభిలాష లేదు.” 


వ. అని యిత్తెింగున( బెక్కులు చింతించి తలంచుకొని 'కర్ణునకుం బుట్టువు తెలిపి సహోదర స్నేహం 
బావహించెద; నట్లయిన నాహవంబువలని కడంక యుడుగకుండునె?” యని విచారించి యతని పాలికిం 
బోన నిశ్చయించి, యుచిత ప్రకారంబున వెడలి యతం డనుష్టానార్థంబు భాగీరధికిం జనుట విని 
తతదేశంబున కరిగి యతనికి జపకాలంబయి యునికిం జూచి వెనుక వలన గూర్లుండ(, గొండొక సేపునకు 
జపంబుదీజి కలయం గనుంగొని యమ్మహాదేవింగాంచి కానీనుండు సంభ్రమ వినయంబులతోడం జేరి 
సూత గోత్రంబును రాధేయనామంబునుం జెప్పి యభివాదనంబు చేసి 'నీవు విజయంచేసిన కార్యం బేమి? 
నాకుం జేయంగల పని యెయ్యది? యానతి'మ్మనిన( గుంతి యేకాంతంబుగా నిట్లనియె. 58 


ప్రతిపదార్థం: అని; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పెక్కులు చింతించి= అనేక విధాలుగా ఆలోచించి; తలంచుకొని= 
భావించి; కర్షునకున్‌; పుట్టువు తెలిపి= జన్మ (ప్రకారం తెలిపి; సహోదర స్నేహంబు+ఆవహించెదన్‌= తోడబుట్టువుల మీద 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రేమను కలిగిస్తాను; అట్టు+అయినన్‌= అట్లాచేస్తే; ఆహవంబు వలని కడంక= యుద్దమునందలి పూనిక; ఉడుగక+ఉండునె?= 
మానకుంటాడా?; అని విచారించి= అని తలపోసి; అతని పాలికిన్‌+పోవన్‌+నిశ్చయించి= అతడి దగ్గరకు వెళ్ళటానికి నిర్ణయించి; 
ఉచిత (ప్రకారంబునన్‌= తగిన విధంగా; వెడలి= బయలుదేరి; అతండు= కర్ణుడు; అనుష్ట్రాన+అర్థంబు= విధులాచరించుట 
కొరకు; భాగీరథికిన్‌= గంగానదికి; చనుట విని= వెళ్ళాడని తెలిసికొని; అతనికిన్‌= ఆ కర్గుడికి; జపకాలంబు= మంత్రజపం 
చేసే సమయం; అయి+ఉనికిన్‌= అయి ఉండటం; చూచి; వెనుక వలనన్‌= అతడికి వెనుక తట్టు; కూర్చుండన్‌= ఆసీనురాలు 
కాగా; కొండొక సేపునకున్‌= కొంత తడవునకు; జపంబు తీటి= జపం ముగించి; కలయన్‌+కనుంగొని= నలువైపుల చూచి; 
ఆ+మహాదేవిన్‌+కాంచి= పాండురాజు పట్టవు దేవేరిని కనుగొని; కానీనుండు= కన్యాపుత్రుడైన కర్ణుడు; సంభ్రమ వినయంబుల 
తోడన్‌= తొట్రుపాటుతో, అణకువతో; చేరి= ఆమెను సమీపించి; సూతగోత్రంబును= తనకు సంబంధించిన సూతగోత్రాన్ని; 
రాధేయ నామంబునున్‌= రాధేయుడనే తన పేరునూ చెప్పి; అభివాదనంబు చేసి= పాదనమస్కారంచేసి; నీవు; విజయంచేసిన 
కార్యంబు+ఏమి?= వచ్చిన పని ఏమిటి?; నాకున్‌+చేయన్‌+కల+పని+ఏ+అది?= నేను నీ కొరకై చేయవలసిన పనిఏమిటి?; 
ఆనతిమ్ము= సెలవిమ్ము; అనినన్‌; కుంతి; ఏకాంతంబుగాన్‌= రహస్యంగా; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: కుంతీదేవి ఇట్లా పలురకాల ఆలోచించింది. 'కర్షుడికి ఆతడి జన్మ వృత్తాంతం చెప్పి తన తోబుట్టువుల 
మీద (ప్రేమ కలిగిస్తాను. అట్టా సోదరుల మీద (ప్రేమ జనింపజేస్తే యుద్దం చేయవలెననే పట్టుదల మానుకొంటాడు 
కదా! అని భావించి అతడి దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నది. కర్గుడు అనుష్టానార్థ్హం గంగానదికి వెళ్ళాడని 
Ua (ac) థి 
విని తా నక్కడికి వెళ్ళింది. ఆ సమయంలో కర్షుడు జపం చేస్తున్నాడు. మెల్లగా వెళ్ళి అతని వెనుక కుంతి 
కూర్చున్నది. కొంచెంసేపటికి తన జపం పూర్తి కాగానే కర్షుడు కనులు దెరచి నాల్గువైపుల కలయజూచాడు. కుంతి 
కనిపించింది. అతడు పాండు రాజమహిషిని చూడగానే సంభ్రమ వినయాలతో దగ్గరకు వచ్చాడు. తన సూత 
గోత్రం, రాధేయ నామధేయం చెప్పి ఆమెకు ప్రణమిల్లాడు. 'నీ విక్కడికి ఏమి పనిమీద వచ్చావో, నేను చేయవలసిన 
పని ఏమిటో సెలివిమ్మని అడిగాడు. ఆమె రహస్యంగా కర్గుడితో ఇట్లా అన్నది: 
(ac) ౧M 


కుంతీదేని కర్ణునకు నతండు తన పుత్రుం డగుట దెలుపుట (సం. 5-143-1) 


“వినుము! సూతాన్వయంబున నీవు పుట్టుట । బొం; కేను మా కుంతిభోజునింటం 
గన్నియనా(డు భాస్కరుని రావించితి | వరమంత్రబలమున; వచ్చి యతండు 
సంప్రీతి నొసంగంగ జన్మించినాండవు । నాకు(; గావున. బాండునందనుండ 
వగుదు ధర్మస్థితి; నట్టి నీ వితరుల( । గొలువ నేటికి. గురుకులవరేణ్య? 


(ఈక 


తే. ధర్మతనయాదులైన నీ తమ్ములకును । ధార్తరాష్తులకును నీవ తగు విభుండ; 
వేలు మీ లోకమెల్ల; నీ కేల రాధ । కొడు కితం డను తక్కువ? కొడుకు(గుట్ట!' 59 


ప్రతిపదార్థం: కొడుకు. గుజ్జ!= ముద్దుకుమారా!; వినుము= ఆలకించుము; సూత+అన్వయంబునన్‌= సూతకులంలో; నీవు 
పుట్టుట= నీవు జన్మించటం; బొంకు= అబద్ధం; ఏను= నేను; మా కుంతి భోజు+ఇంటన్‌= మా తండ్రిఐన కుంతిభోజుడి 
గృహంలో; కన్నియనాండు= కన్యగా ఉన్నప్పుడు; భాస్కరునిన్‌= సూర్యభగవానుడిని; వరమం(త్రబలమునన్‌= (శ్రేష్టమైన మం(త్రశక్తిచేత; 
రావించితిన్‌= చెంతకు రప్పించాను; అతండు వచ్చి= ఆ సూర్యుడు వచ్చి; నాకున్‌= నాకు; సంప్రీతిన్‌= సంతోషంతో; 
ఒసంగంగన్‌= నిన్ను అను[గ్రహించగా; జన్మించినాండవు= పుట్టావు; కావునన్‌= కాబట్టీ; ధర్మస్థితిన్‌= న్యాయపద్దతితో; పాండు 
నందనుండవు= పాండురాజు కుమారుడవే; అగుదు(వు)= జౌతావు; అట్టి నీవు= అటువంటి నీవు; ఇతరులన్‌= అన్యులను; 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 535 
కొలువన్‌+ఏటికిన్‌?= సేవించుటెందులకు?; కురుకులవరేణ్య!= కురువంశంలో ఉత్తముడవైనపుత్రా!; ధర్మతనయ+ఆదులు+ 
అయిన= ధర్మజుడు మున్నుగా గల; నీ తమ్ములకును= నీ తమ్ములందరికీ; ధార్తర్మాష్ట్రులకును= దుర్యోధనాదులైన 
కౌరవులందరికీ; నీవు+అ= నీవే; తగు విభుండవు= తగిన రాజువు; ఈ లోకము+ఎల్లన్‌= ఈ జగమంతా; ఏలుము= 
పాలించుము; నీకున్‌= నీకు; ఇతండు రాధకొడుకు= ఈ కర్షుడు రాధయొక్క కుమారుడు; అను తక్కువ= అనునట్టి 
హీనస్థితి; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: 'వత్సా! నా మాట వినుము. నీవు సూతకులంలో జన్మించినావనటం అబద్దం. నేను మా తండ్రి కుంతి 
భోజుడి గృహంలో కన్యగా ఉన్నప్పుడు గొప్ప మం(త్ర బలంతో భాస్కరుడిని నా చెంతకు రప్పించాను. ఆతడు వచ్చి 
సంతోషంతో అను(గ్రహించగా నీవు నాకు జన్మించావు. కావున ధర్మ ప్రకారం నీవు పాండురాజు కుమారుడివే. 
అట్లాంటి నీవు పరులసేవలో పడిఉండటం తగదు. నీవు కురువంశశ్రేష్టుడవు. ధర్మజాదులైన న్స తమ్ముళ్ళకూ, 
సుయోధనాదులైన కౌరవులకూ నీవు తగిన దొరవు గనుక, ఈ పుడమినంతా నీవే పాలించుము. కర్షుడు రాధా 
తనయుడన్న హీనస్థితి నీ కెందుకు? 


క. అని పలికిన యవసరమున । నినబింబములోన నుండి 'యిది నిజ మిబ్దం 
గిన నెగడవన్న మేలగు' । నను వాక్యము వెడలె. గర్జు( డాకర్ణింపన్‌. 60 


ప్రతిపదార్థం: అని పలికిన+అవసరమునన్‌= కుంతీదేవి అట్టా చెపుతున్న సమయంలో; కర్గుడు+ఆకర్లింపన్‌= కర్టుడు 
వినేటట్లుగా; ఇన బింబములోనన్‌+ఉండి= సూర్యమండలంలో నుండి; ఇది నిజము= కుంతి చెప్పినది సత్యం; -ఈ+భంగిన్‌+అ= 
ఆమె చెప్పిన రీతిలో మెలగి; నెగడవు+అన్న= వర్టిలుమయ్యా; మేలు+అగున్‌= నీకు శ్రేయం కలుగుతుంది; అను వాక్యము 
వెడలెన్‌= అనే వచనం వినవచ్చింది. 


తాత్సర్యం: కుంతీదేవి అట్లా అనగానే 'ఆమె చెప్పింది నిజం. నీవు ఆమె చెప్పినట్టు నడచుకొని వర్చిల్లుము. ఇది 
నీకు మేలు” అనే వాక్యం కర్ణుడు వింటుండగా సూర్యబింబంలో నుండి వెలువడింది. 


తే. దాని వినియును నపుడు రాధాసుతుండు । దిరుగంబడని మనంబుతో ధీరవృత్తి( 

దల్లి కిట్లను ‘నీమాట తథ్యమగున । యైన నొక్కటి సెప్పెద నవధరింపు. 61 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ మాటను; వినియునున్‌= వినికూడ; అపుడు; రాధాసుతుండు= రాధ కొడుకు-కర్ణుడు; 
తిరుగన్‌+పడని+మనంబుతోన్‌= మరలని చిత్తంతో; ధీరవృత్తిన్‌= ధైర్యమునందు నిలుకడ కలిగినవాడై; తల్లికిన్‌= జననికి; 
ఇట్టు+అనున్‌= ఇట్లా చెప్పాడు; నీ మాట తథ్యము= నీ వాడింది సత్యం; అగును+అ= అయినదే; ఐనన్‌= అయినప్పటికినీ; 
ఒక్కటి చెప్పెదన్‌= నేనొకమాట చెపుతాను; అవధరింపు= శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: సూర్యుడు చెప్పిన మాట విని కూడ కర్గుడు మారని మనస్సుతో ధైర్యం అవలంబించి తల్లితో ఇట్టా 
అన్నాడు: 'నీవు చెప్పింది సత్యమే అయినప్పటికీ నే నొకటి చెపుతాను. చిత్తగించుము. 


క క్షత్రియ సంస్కారమునకు. । బాత్రముగా నీవు నన్ను! బాటింప విహా 
ముత్రఫలములకు నీ కేం! బుత్రుండ నని వచ్చుటింకం బోలునె చెపుమా? 62 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: క్షత్రియ సంస్కారమునకున్‌= క్షత్రియ కులోచితమైన జాతకర్మాది షోడశ కర్మలకు; పాత్రముగాన్‌= అర్హుడయ్యేటట్టు; 

నీవు= నీవు; ననుున్‌= నను; పాటింపవు= ఆదరించినదానవు కావు; నీకున్‌= అట్లి నీకు; ఇహ+అము(త ఫలములకున్‌= 
షై వై బె స 

ఇహపరలోక కర్మఫలాలను కలిగించటానికి; ఏన్‌= నేను; పుత్రుండన్‌+అని+వచ్చుట= కుమారుడనని పేర్కొంటూ రావటం; 

ఇంకన్‌= ఇక; పోలునె చెపుమా!= తగునా? నీవే చెప్పుము. 


తాత్సర్యం: క్షత్రియులకు తగిన సంస్కారాలకు నేను నోచుకొనేటట్టు నీవు చేయలేదు. ఇప్పుడు ఇహపరసుఖాలు 
కల్షించుట కొరకై నేను పుత్రుడనని నీ వెంట రావటం తగునా? నీవే చెప్పుము. 


వ. _ సూర్యానుగ్రహంబునం జేసి నింద్యంబుగాక తక్కెనేనియు నా జన్మంబు పరమ రహస్యంబునై యున్నయది; 
దీని. బ్రకాశంబు చేయుట మనకెంత మే? లట్లుంగాక. 63 


ప్రతిపదార్థం: సూర్య+అనుగ్రహంబునన్‌+చేసి= సూర్యుడి ప్రసాదంవలన; నింద్యంబు+కాక+తక్కెన్‌+ఏనియున్‌= దూషించదగినది 
కాకపోయినప్పటికిన్నీ; నా జన్మంబు= నా పుట్టుక; పరమ రహస్యంబున్‌+ఐ+ఉన్న+అది= మిక్కిలి గూఢంగా ఉన్నది; దీనిన్‌= 
నా జన్మాన్ని; ప్రకాశంబు చేయుట= వెల్లడి చేయటం; మనకున్‌+ఎంత మేలు?= మనకు ఏమాత్రం మేలు?; అట్టున్‌+కాక= 


అంతేకాక. 


తాత్సర్యం: సూర్యభగవానుని ప్రసాదంచేత నా జన్మ దూషించదగినది కానప్పటికీ పరమ రహస్యంగా ఉన్నది. 
దీనిని ఈనాడు వెల్లడి చేయటం మనకేమంత మంచిది? (మంచిది కాదని భావం). అదీకాక. 


ఆ. విజయు విక్రమంబు విఖ్యాతమై యుండ । 'నేను గుంతికొడుక భానుజుండి 
ననుచు నతని గూడ నరిగిన నతనికి | వెజచి పోయె ననరె? వేయు నేల? 64 


ప్రతిపదార్థం: విజయు విక్రమంబు= అర్జునుడి పరాక్రమం; విఖ్యాతము+ఐ+ఉండన్‌= (ప్రసిద్దమైఉండగా; నేను; కుంతి 
కొడుకన్‌= కుంతీదేవి పుత్రుడను; భానుజుండన్‌= సూర్యుడి అనుగ్రహంతో జన్మించినవాడిని; అనుచున్‌= అని చెప్పికొంటూ; 
అతనిన్‌= అర్జునుడిని; కూడన్‌+అరిగినన్‌= కలియటానికి వెళ్ళితే; అతనికిన్‌= ఆ పార్టుడికి; వెజుచి పోయెన్‌= కర్షుడు భయపడి 
అతడిని చేరబోయాడు; అనరె?= అని లోకులు పలుకరా?; వేయున్‌+ఏల?= ఇక పలుమాట లెందుకు? 


తాత్సర్యం: పలుమాటలెందుకు? పార్టుడి పరాక్రమం |ప్రసిద్దమైఉండగా “నేను కుంతీతనయుడిని, భానుడి వరప్రసాదం 
వల్ల జనించిన వాడిని” అని చెప్పుకొంటూ అతడిని చేరబోతే, లోకులు నన్ను భయపడి పాండవులను చేరబోయాడని 
అనక మానరు. 


క  కడి(ది పగటి నేం దెప్పగ(। గడవంగా నీ(దదలయ కౌరవనాథుం 
జెడు. గాక యంచు నిత్తణి | విడువందగునె? యతని వలన వెలసిన వాండన్‌. 65 


ప్రతిపదార్థం: కడి(ది పగజన్‌= సాధించరాని శత్రువులను (దుస్తర శత్రువులనే సముద్రాన్ని); నేన్‌= నేను; తెప్పగన్‌= నౌకగా; 
కడవంగాన్‌+ఈ(దన్‌+తల(చు= ఈది గట్టుచేరనెంచే; కౌరవనాథున్‌= దుర్యోధనుడిని; చెడున్‌+కాక+అంచున్‌= నాశనం 
కానిమ్మని; ఈ+తటీన్‌= అక్కర గలిగిన ఈ సమయంలో; అతని వలనన్‌= కురుపతి వలన; వెలసినవాండన్‌= ప్రసిద్దిగాంచిన 
వాడనైన నేను; విడువన్‌+తగునె?= వదలిపెట్టటం భావ్యమా? 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 537 


తాత్సర్యం: దుస్తర విరోధులనే సముద్రాన్ని నన్ను తెప్పగా చేసికొని ఈది గట్టు చేరవలెననే విశ్వాసంతో ఉన్న ఆ 
కురుపతిని అవసర సమయంలో వదలివేయటం నాకు ధర్మం కాదు. ఆయన వల్లనే నేను ప్రసిద్ది కెక్కాను. 
క _ కౌరవులచేతం గుడిచిన । వారికి నిది సమయ; మెట్టివారును సంగ్రా 

మారంభంబున6 బాయుదు । రే? రాజులు మనల. దిట్టరే యట్లయినన్‌. 66 
ప్రతిపదార్థం: కౌరవులచేతన్‌= కౌరవులవలన; కుడిచిన వారికిన్‌= మనుగడ సాగిస్తున్నవారికి; ఇది సమయము= సాయపడటానికి 


ఇది తగిన వేళ; ఎట్టివారును= ఎంత కృతఘ్నులైనా; సం(గ్రామ+ఆరంభంబునన్‌= యుద్ద ప్రారంభంలో; పాయుదురే?= 
వీడుదురా?; అట్టు+అయినన్‌= అట్టా చేస్తే; మనలన్‌= మనలను; రాజులు= (ప్రభువులు; తిట్టరే?= దూషించరా? 


తాత్సర్యం: కౌరవుల తిండి తిని జీవిస్తున్నవారు వారికి సాయపడటానికి ఇది తగిన సమయం. ఎంత విశ్వాసం 
లేనివారైనా యుద్దం మొదలయ్యేటప్పుడు తమ పక్షాన్ని వదలి వస్తారా? ఇట్లా చేస్తే తోడ్పాటు చూపవచ్చిన రాజులు 
మనలను నిందించరా? 


వ. ఏ నవశ్యంబును దుర్యోధనునకై నీకొడుకులతోడం బెనంగుదు. 67 


ప్రతిపదార్థం: ఏను= నేను; అవశ్యంబును= తప్పక; దుర్యోధనునకై= సుయోధనుడి కొరకు; నీ కొడుకుల తోడన్‌; 
పెనంగుదున్‌= పోరాడతాను. 


తాత్సర్యం: నేను దుర్యోధనుడి కొరకు తప్పక నీ కుమారులతో పోరాడుతాను. 


ఉ. నీ పలు కెంత వోలినను నిర్ణయ మిట్టిద కాని యొండు లే; 

దీపని మీ(ది భారమున నీ విట వచ్చితిగాన పాండవుల్‌ 

సేపడిరేని( జంప; నజిసేయక చెప్పెద సవ్యసాచిపై6 

గోపము పెద్ద; వాండు సమకూరిన బిట్టణం జంపుదుం జుమీ! 68 
ప్రతిపదార్థం: నీ పలుకు+ నీ వచనము; ఎంత పోలినను= ఎంత తగియున్నను; నిర్ణ్మ్యయము= నా నిశ్చయము; ఇట్టిది+అ 
కాని+ఒండులేదు= ఇదేగాని మరియొకటికాదు; ఈ పనిమీ6ది భారమునన్‌= ఈ కార్యభారం వహించి; ఈవు= నీవు; 
ఇటవచ్చితి(వి)= ఇక్కడికి వచ్చావు; కాన= కనుక; పాండవుల్‌= ధర్మజాదులు; చేపడిరేనిన్‌= నా చేతికి దొరకినా; చంపన్‌= 
సంహరించను; అజ చేయక చెప్పెదన్‌= కపటం లేకుండా పలుకుతున్నాను; సవ్యసాచిపైన్‌= అర్జునుడి మీంద; కోపము పెద్ద= 
నాకు మిక్కిలి కోపం; వాండు= అతడు-అర్షునుడు; సమకూరినన్‌= లభిస్తే; బిట్టణన్‌= శీఘ్రంగా; చంపుదున్‌+చుమీ!= 
సంహరిస్తాను సుమా! 


తాత్సర్యం: నీ మాట ఎంత ధర్మయుక్తంగా ఉన్నప్పటికీ నా నిశ్చయమింతే. ఇక మారదు. నీవు ఈ కార్యభారం 
మీద నా దగ్గరకు వచ్చావు. కపటం లేక చెపుతున్నాను. ధర్మజాదులు నా చేతికి దొరకితే నేను వారిని చంపను. 
అర్జునుడి మీద నాకు క్రోధం మెండు. వాడు తటస్ట్రపడితే మాత్రం చంపి తీరుతాను. 


ఆ.  సవ్యసాచిచేత( జచ్చుటయును దీర్తి। కరమ యతడు లోనుగాంగ నేవు 
రేను లోనుగాంగ నేవురుగాని నీ । కొడుకు లార్వురనుట విడువు'మింక. 69 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సవ్యసాచి చేతన్‌= అర్జునుడిచేత; చచ్చుటయును= మరణించటం కూడ; కీర్తికరము+అ= నాకు యశస్సునే 
కలిగిస్తుంది; అతండు లోను+కాగన్‌= అతనితో కూడ; ఏవురు= నీకు ఐదుమందే; ఏను లోనుగాంగన్‌= అతడు పోతే నాతో 
కూడ; ఏవురు+కాని= ఐదుమందే తప్ప; నీ కొడుకులు= నీ తనయులు; ఆర్వురు+అనుట= ఆరుమంది అనటం; ఇంకన్‌+ 
విడువుము= ఇక మానుము. 


తాత్పర్యం: అర్జునుడి చేతిలో నేను చావటం కూడ కీర్తికరమే. నేను పోయినప్పుడు అతడితో కూడ నీకు ఐదుమందే 
కొడుకులు. అతడు పోతే నాతో కూడ నీకు ఐదుమందే అవుతారు గాని, ఆరుమంది కొడుకు లనటం ఇక 
మానుకొమ్ము!' 


చ. అనుటయు నప్పు గొంతి హృదయంబున శోకము నివ్వటిల్ల ని 

ట్లను “నిది దైవసంఘటన మక్కట! యెట్లును దప్ప నేర్జునే? 

యనుపమ సత్యవిస్పురణ నాడినమాట మజాకుమన్న! నీ 

యనుజుల నల్వురం గడపు; మర్గ్జును( జేంతకు సమ్మతించితిన్‌. 70 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కర్షుడు పలుకగా; అప్ట= ఆ వేళు గొంతి= కుంతీదేవి; హృదయంబునన్‌= మదిలో; 
శోకము నివ్వటిల్లన్‌= దుఃఖం నిండగా; ఇట్టు+అనున్‌= ఈ తీరున పల్కింది; ఇది దైవ సంఘటనము= ఇది భగవన్నిర్ణయం; 
ఎట్టును= ఏ రీతిగానైనా; తప్పన్‌+నేర్చునే?= తప్పిపోదుగదా!; అనుపమ సత్య విస్సురణన్‌= సాటిలేని సత్యం తోచేటట్టు; ఆడిన 
మాట= పలికిన పలుకు; మజూకుము+అన్న!= వత్సా! మరచిపోవద్దు; నీ+అనుజులన్‌+నల్వురన్‌= నీ తమ్ములు నలుగురినీ; 
కడపుము= వదలిపెట్టుము; అర్జ్హునున్‌+చేంతకున్‌= పార్భుడి విషయంలో నీవు చేసే చేతకు; సమ్మతించితిన్‌= ఒప్పుకొన్నాను. 


తాత్పర్యం: కర్టు డట్టా పలుకగా కుంతి హృదయంలో దుఃఖమతిశయించగా ఇట్టా అన్నది: “ఇది భగవత్సంకల్పం. 
ఎట్లాగూ దీనిని తప్పించ శక్యం కాదు. నీవు సాటిలేని సత్యం ్రకాశించేటట్టు పలికిన పలుకులు మరచిపోవద్దు. 
నీ నలుగురు తమ్ములను చంపక వదలి పెట్టుము. యుద్దం చేసి అర్జునుడిని సంహరించటానికి నేను అంగీకరించాను. 


ఆ. _ అనుచు. గౌంిలింప నర్మజుం 'డట్ల కా' । కని ప్రియంబు మెజియ వినతు. డైన 

నరిగె సదనమునకు నద్దేవి;ి యతండును । జనియె నిజనివాసమునకు. బ్రీతి. 71 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని; కౌంగిలింపన్‌= ఆలింగనం చేసికోగా; అర్కజుండు= సూర్యసూతి; అట్టకాక+అని= అట్టేఅని; 
'ప్రియంబు మెజయన్‌= (పేమ (ప్రకాశించేటట్లు; వినతుండు+ఐనన్‌= నమస్కరించగా; ఆ దేవి= కుంతీదేవి; సదనమునకున్‌= 


తన నివాసానికి; అరిగెన్‌= వెళ్ళింది; అతండును= ఆ రాధేయుడు కూడ; నిజనివాసమునకున్‌= తన మందిరానికి; ప్రీతిన్‌= 
సంతోషంతో; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: కుంతీదేవి ఆవిధంగా పలికి కర్టుడిని కౌగిలించుకొన్నది. అతడు “అలాగే” అని పలికి, ప్రేమతో ఆమెకు 
నమస్కరించాడు. తరువాత వారిద్దరూ తమ తమ నివాసాలకు సంతోషంతో వెళ్ళిపోయారు. 


వ. అక్కడ వాసుదేవుం డుచిత ప్రయాణంబుల నుపప్లావ్యంబునకుం జని ధర్మ్శతనయుచేతం బూజితుండయి, 
భీమసేనాదులు విరాట ద్రుపదముఖ్యులగు తగువారలు. దన్నుం గాంచిన వారినెల్ల నభినందించి, కొలువున 
నుండి యుధిష్టిరుతో నిట్లనియె. 72 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 539 
ప్రతిపదార్థం: అక్కడ; వాసుదేవుండు; ఉచిత ప్రయాణంబులన్‌= తగిన పయనములతో; ఉపప్పావ్యంబునకున్‌+చని= 
పాండవులున్న ఉపప్పావ్యపురికి వెళ్ళి; ధర్మతనయుచేతన్‌; పూబితుండు+అయి= పూజింపబడినవాడై; భీమసేన+ఆదులు= 
భీముడు మొదలైనవారు; విరాట (ద్రుపద ముఖ్యులు+అగు= విరాట మహారాజు, (ద్రుపద మహారాజు మొదలైన; తగువారలున్‌= 
అర్హులైనవారునూ; తన్నున్‌+కాంచినన్‌= తనను దర్శించగా; వారిన్‌+ఎల్లన్‌= వారినందరినీ; అభినందించి= (ప్రశంసించి; 
కొలువునన్‌+ఉండి= సభలో నుండి; యుధిష్టిరుతోన్‌= ధర్మజుడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు తగిన ప్రయాణాలతో హస్తినాపురి నుండి కదలి ఉపప్పావ్యానికి వచ్చి అక్కడ ధర్మజుడి 
పూజలందుకొన్నాడు. భీముడు మొదలైనవారు, విరాటుడు (ద్రుపదుడు మున్నగు అర్హులైనవారు తనను దర్శించగా, 
వారినందరినీ మెచ్చుకొన్నాడు. సభలో ఆసీనుడై ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


తే.  'ధార్తరాషు లున్మత్తులు; తగిన పలుకు । లేల విని సంధి సేయుట కిచ్చగింతు? 

రెదిరి( దమ్మును నెటి(గిర యేని వార । లంత లంతలు చేయుదు రయ్య నాడు? 73 
ప్రతిపదార్థం: ధార్తరా[ష్తులు= దుర్యోధనాదులు; ఉన్మత్తులు= మదం చేత కన్ను మిన్ను కాననివారు; తగిన పలుకులు= 
అనుకూలాలైన మాటలు; ఏల విని= ఎందులకు ఆలకించి; సంధి చేయుటకున్‌= సంధి చేయటానికి; ఇచ్చగింతురు?= 


అంగీకరిస్తారు?; ఎదిరిన్‌= ఎదుటివారి శక్తినీ తమ్మును= తమ శక్తినీ; ఎటింగిరి+అ+ఏనిన్‌= తెలిసినవారే అయితే; నాండు= 
జూదమాడేవేళ; అంతలు+అంతలు= అంతంత నీచకృత్యాలు; చేయుదురు+అయ్య!= చేసేవారా? 


తాత్పర్యం: దుర్యోధనాదులు పొగరుతో కన్నుమిన్ను కానకున్నారు. న్యాయంగా మాటాడే మాటలు విని సంధి 
చేయటానికి వారెందు కంగీకరిస్తారు? తమ బలం, ఎదిరి బలం ఎరిగినవారైతే వారు ఆనాడు సభలో అంతంత 
నీచకృత్యాలకు పాల్పడుతారా?” 


వ. అని యెల్లవారును వినం దనపోయివచ్చిన కార్యంబు తెటింగెలింగించి, పథిశ్రమంబు పుచ్చువాండయి 
పుండరీకాక్షుండు నిజమందిరంబున కరిగి; నాంటి రాత్రి ధర్మనందనుం డనుజ సహితంబుగా నుచిత 
ప్రదేశంబున నుండి గోవిందుని రావించి “నీవు సుయోధనునితో( బలికిన చందం బెయ్యది? యతండేమి 
విధంబున నుత్తరంబిచ్చె?”' నని యడిగిన నచ్యుతు. డిట్లనియె. 74 

ప్రతిపదార్థం: అని; ఎల్లవారును= సభలో ఉన్నవారంతా; వినన్‌= ఆలింపగా; తన పోయి వచ్చిన కార్యంబు తెజంగు= తాను 

హస్పినాపురికి వెళ్ళివచ్చిన విషయమంతా; ఎటీంగించి= తెలిపి; పథిశమంబు పుచ్చువాండు+అయి= దారి బడలిక 

తొలగించుకొనటానికి; పుండరీక+అక్షుండు; నిజమందిరంబునకున్‌= తన నివాసానికి; అరిగెన్‌= వెళ్ళాడు; నాంటి రాత్రి= ఆ 

రేయి; ధర్మనందనుండు; అనుజసహితంబుగాన్‌= తమ్ముళ్ళతో కూడి; ఉచిత |(ప్రదేశంబునన్‌+ఉండి= తగిన ప్రదేశంలో చేరి; 

గోవిందునిన్‌ రావించి= ముకుందుడిని రప్పించుకొని; నీవు సుయోధనునితోన్‌ పలికిన; చందంబు= విధం; ఏ+అది?= 
ఎట్టిది?; అతండు+ఏమి, విధంబునన్‌; ఉత్తరంబు+ఇచ్చెన్‌= బదులు చెప్పాడు?; అని; అడిగినన్‌; అచ్యుతుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని అక్కడున్న వారంతా వింటుండగా తాను హస్తినాపురికి వెళ్ళి వచ్చిన పని తీరంతా తెలిపి, దారి 
బడలిక తొలగించు కొనేందుకు, కమలాక్షుడు తన నివాసానికి వెళ్ళాడు. ఆనాటి రాత్రి ధర్మరాజు తమ్ముళ్ళతో 
తగిన ప్రదేశంలో ఉండి ముకుందుని అక్కడికి రప్పించి 'నీవు దుర్యోధనుడితో అక్కడ ఏమి మాట్లాడావో, అందుకు 
అతడు ఏమి సమాధానం చెప్పాడో తెల్పవలసిం'ిదని కోరాడు. అందుకు శౌరి ఇట్టు అన్నాడు: 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 
శ్రీకృష్ణుడు ధర్మరాజునకు. గౌరవసభం బుట్టిన విశేషంబు దెలుపుట (సం. 5-145-1) 


క ‘కయ్యము గాని తెటింగున । నెయ్యంబగు నట్లుగాంగ నెటిం బలికితి నే 
నెయ్యది సుఖంబు పథ్యం | బెయ్యది యరయంగ( దథ్య మెయ్యది దానిన్‌. 75 


ప్రతిపదార్థం: కయ్యము కాని తెజంగునన్‌= యుద్దం జరుగని విధంగా; నెయ్యంబు+అగునట్టు కా(గన్‌= స్నేహం కలిగేటట్టుగా; 
ఎయ్యది సుఖంబు= ఏది సుఖం చేకూరుస్తుందో; పథ్యంబు+ఎయ్యది= ఏది హితకరమో; తథ్యము+ఎయ్యది?= సత్యమైనదేదో; 
దానిన్‌= దానిని; అరయంగన్‌= వారు తెలిసికొనేటట్టుగా; నేను= నేను; నెణిన్‌+పరలికితిన్‌= న్యాయంగా వచించాను. 


తాత్పర్యం: 'ధర్మజా! వారికీ మీకూ యుద్దం జరుగకుండేటట్టు, స్నేహం కలిగేటట్టు, ఏది ఉభయులకు సుఖం 
కలిగిస్తుందో, ఏది మేలు చేస్తుందో, ఏది సత్యమైనదో దానిని వారికి విస్పష్టంగా తెలిసేటట్టు న్యాయం తప్పక 
వచించాను. 


తే. బహు విధంబులం బలుకు నా పలుకు లెల్ల । జీందక న్నిడి తన పెడచెవులం బెట్టి 

యీజతాఅలు మటుమాట లిచ్చి యపహ । సించె; దుర్యోధనుండు వేయు. జెప్పనేల?” 76 
ప్రతిపదార్థం: బహు విధంబులన్‌= అనేక రీతుల; పలుకు నా పలుకులు+ఎల్లన్‌= చెప్పిన నా మాట లన్నింటినీ; చీందయకన్ను+ 
ఇడి= (చిందపక్షివలె) ఆవేశపూరితమైన చూపులతో చూస్తూ; తన పెడచెవులన్‌+పెట్టి= తన చెవి వెనుక భాగాన ఇడి - (అనగా 
తన చెవులలో చొరనీయక); -ఈణతాణలు= వ(క్రములైనట్టి; మణుమాటలు+ఇచ్చి= బదులుపలుకులు పలికి; దుర్యోధనుండు= 
కురురాజు; అపహసించెన్‌= పరిహాసం చేశాడు; వేయున్‌+చెప్పన్‌+ఏల?= ఇక పలుమాటలతో ప్రయోజన మేముంది? 


తాత్సర్యం: అనేక విధాల పలుకుతున్న నా పలుకులన్నీ చీదకన్నువేసి చూస్తూ తన చెవులలో చొరనీయక వంకర 
జవాబులు చెపుతూ దుర్యోధనుడు నన్ను గేలి చేశాడు. అత డాడిన మాటలు మీకు చెప్పి లాభ మేముంది?” 


విశేషం: చీందకన్నిడి - చీంయ కనువడి (మున్నంగి శర్మపాఠం) - శ్రద్ధలేని దృష్టి పెట్టి - సరిగా చూడక. దీనికి మూలం. “మయా 
నాగపురం గత్వా సభాయాం ధృతర్మాష్టజః తథ్యం పథ్యం హితం చోక్తో న చ గృహ్హాతి దుర్మతిః” నచ గృహ్హాతి - అనేదానికి 
తిక్కన తెలుగు బీద కన్నిడి. 
క _ అనిన విని ధర్మజుం డి । ట్లను 'నప్పుడు తండ్రి యుచిత మాడండె? భీష్ముం 

డును గురుండు విదురుండుం ద । క్కిన పెద్దలు. బలుకరే తగిన చందమునన్‌? 77 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= శ్రీకృష్ణుడు అట్టా పలుకగా; ఆలించి= విని; ధర్మజుండు= ధర్మరాజు; ఇట్టు+అనున్‌= ఇట్టా 
అన్నాడు; అప్పుడు= దుర్యోధనుడు అట్లా మాటాడుతున్న సమయంలో; తండ్రి= ధృతర్మాష్టుడు; ఉచితము+ఆడండు+ఎ= 
యుక్తముగా చెప్పలేదా? భీష్ముండును, గురుండున్‌, విదురుండున్‌= ఈ మువ్వురున్నూ; తక్కిన పెద్దలున్‌= సభలో పెద్దలైన 
ఇతరులును; తగిన చందమునన్‌= తగిన రీతిని; పలుకరే?= మాటాడలేదా? 


తాత్పర్యం: శ్రీకృష్ణుడి పలుకులు విని ధర్మజు డిట్లా అన్నాడు: “గోవిందా! దుర్యోధనుడు అట్టా వంకర మాట 
లాడుతున్నవేళ ధృతరాష్ట్రుడు సముచితంగా పలుకలేదా? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సభలోనున్న ఇతరులైన 
పెద్దలు తగిన విధంగా మాటాడలేదా? 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 541 


క నావుడు హరి యిట్లను 'స । ద్దావమున విచిత్రవీర్యతనయు(డు( దగ నా 
నా విధముల. జెప్పిన సం । భావన విన డతడు, పలుకు బ్రతికూలంబుల్‌. 78 


ప్రతిపదార్థం: నావుడున్‌= ధర్మజుడట్టా అడుగగా; హరి= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; సత్‌+భావమునన్‌= 
మంచి తలంపుతో; విచిత్రవీర్య తనయుండున్‌= విచిత్రవీర్యుడి కుమారుడైన ధృతరా(ష్టుడు; తగన్‌= ఒప్పుగా; నానా విధములన్‌= 
పలురీతుల; చెప్పినన్‌= చెప్పినప్పటికిన్నీ; సంభావనన్‌= ఆదరంతో; అతండు= సుయోధనుడు; వినండు= ఆలకించలేదు; 
'ప్రతికూలంబుల్‌= అనుకూలాలు కాని మాటలు; పలుకున్‌= పలికాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా ప్రశ్నించగా శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. 'మంచి మనసుతో ధృతరాష్ట్రుడు చక్కగా, 
పలు విధాల చెప్పినప్పటికీ ఆ మాటలను ఆదరంతో దుర్యోధనుడు విన్నవాడు కాడు. అందుకు విరుద్దంగానే 
పలికాడు. 


సీ, శంతను పుణ్యవంశం బంకురించిన | చందంబు, నంబికానందనుండు 
జాత్యంధు(డై యుండ సామ్రాజ్యమంతయు( । బాలించి పాండునృపాలు6 డతనిం 
గొలిచి యుండుటయును, గురుకులంబున కెల్ల । దేజంబుగా మీరు దిగ్విజయము 
సేసి కావించిన సిరి వారు వంచన. । గొనుటయు, సత్య మకుంరితముగ 


తే. నీవు సమయంబు నడపిన నెతియు( దండ్రి । పాలు మీకు నీ(దగుటయు(, బాడిలేమి 
నరయం. జెడుదురు కౌరవు లనియు(, బెద్ద । లెల్ల జెప్పిరి మొగమోట యింతలేక. 79 


ప్రతిపదార్థం: శంతను పుణ్యవంశంబు= శంతను మహారాజుయొక్క పవిత్రమైన వంశం; అంకురించిన చందంబు= 
మొలకెత్తిన విధం; అంబికా నందనుండు= అంబిక యొక్క కుమారుడైన ధృతరాష్ట్రుడు; జాత్యంధు(డై+ఉండెన్‌= పుట్టు గ్రుడ్డియె 
ఉండగా; పాండు నృపాలుండు= తమ్ముడైన పాండురాజు; సామ్రాజ్యము+అంతయున్‌+పాలించి= సామ్రాజ్యము నెల్ల ఏలుతూ; 
అతనిన్‌= పుట్టుగ్రుడ్డియెన అన్నను; కొలిచి+ఉండుటయున్‌= సేవిస్తూ ఉండటం; కురు కులంబునకున్‌+ఎల్లన్‌= కౌరవ 
వంశమున కంతటికినీ; తేజంబుగాన్‌= వన్నె కలుగునట్టుగా, మీరు= మీరలు; దిక్‌+విజయము చేసి= దిక్కులను జయించి; 
కావించిన సిరిన్‌= గడించిన సంపదను; వారు= దుర్యోధనాదులు; వంచనన్‌+కొనుటయున్‌= మోసముతో హరించుటయునూ; 
సత్యము+అకుంఠితముగన్‌= సత్యము మొక్క పోకుండ; నీవు= నీవు; సమయంబు నడపిన నెజీయున్‌= (ప్రతిజ్ఞాకాలం 
పదమూడేండ్డు చెల్లించిన క్రమమునూ; తండ్రి పాలు= మీ జనకుని రాజ్యభాగం; మీకున్‌= మీకు; ఈన్‌+తగుటయున్‌= 
ఇచ్చుట ధర్మమనియూ; పాడిలేమిన్‌= న్యాయము తమ పట్ట లేనందున; అరయన్‌= ఆలోచించి చూచినట్లయితే; కౌరవులు+ 
చెడుదురు+అనియున్‌= దుర్యోధనాదులు పాడైపోతారనియూ; మొగమోట= దాక్షిణ్యము; ఇంతలేక= రవంతయు లేకుండ; 
పెద్దలు+ఎల్లన్‌= సభలోని పెద్దవారంతా; చెప్పిరి= దుర్యోధనునకు తెల్పినారు. 


తాత్సర్యం: శంతను మహారాజు పవిత్ర వంశం అంతరించకుండ చిగిరించిన క్రమం, ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డియె 
ఉండగా పాండురాజు సామ్రాజ్యమంతటినీ తానే పరిపాలిస్తూ అంధుడైన అన్నను భక్తితో కొలిచి ఉండటం, 
కురువంశానికెల్ల వన్నె కలిగేటట్టు మీరు దిక్కులన్నీ జయించి గడించిన సంపదనంతా కపటద్యూతంలో వారు 
అపహరించటం, సత్యం తప్పక నీవు ప్రతిజ్ఞాకాలం పదమూడేండ్లు ధర్మయుక్తంగా గడపడం, మీ తండ్రి పుడమి 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాలు మీకు ఇవ్వదగిఉండటం, న్యాయం వదలి మీ రాజ్యభాగం కూడ హరించదలిస్తే కౌరవులందరూ నాశనమవుతారని 
సభలోని పూజ్యులంతా మోమోటపడకుండా చెప్పారు. 


క. అలయక యందబటు( జెప్పం | గల యంతయు. జెప్పి; రతండు కటకటంబడి య 
కొలువు వెడలి పోయెం ద । మ్ములు€ గర్జుండు రాజలోకముం దో నరుగన్‌. 80 


ప్రతిపదార్థం: అలయక= విసుగు చెందక; అందలున్‌= సభలోని పూజ్యులందరూ; చెప్పన్‌+కల+అంతయున్‌= తాము 
చెప్పగలిగినదంతా; చెప్పిరి= చెప్పారు; అతండు= సుయోధనుడు; కటకటన్‌+పడి= వారి హితబోధకు కలతచెందుతూ; 
తమ్ములన్‌= దుళ్ళాసనాదులూ; కర్షుండున్‌= రాధేయుడూ; రాజలోకమున్‌= యుద్దానికి సాయపడవచ్చిన రాజుల సమూహం; 
తోన్‌+అరుగన్‌= వెంటరాగా; ఆ+కొలువు వెడలిపోయెన్‌= ఆ సభనుండి నిష్క్రమించాడు. 


తాత్సర్యం: సభలోని పెద్దలంతా ఏమా(త్రం విసుగుకొనకుండ చెప్పవలసినదంతా చెప్పనే చెప్పారు. కాని, దుర్యోధనుడు 
వారి మాటలకు సంకటపడుతూ, తమ్ముళ్ళూ, కర్షుడూ, యుద్దంలో తనకు సాయపడటానికి వచ్చిన రాజులూ తన్ను 
అనుసరించగా సభనుండి లేచి వెళ్ళాడు. 


వ. ఇట్లు కొడుకు ముష్కరుండై యరిగిన ధృతరాష్తుండు గాంధారి రావించి. 81 


ప్రతిపదార్థం: ఇట్లు; కొడుకు; ముష్కరుండు+ఐ= కుటిలుడై; అరిగినన్‌= వెళ్ళగా; ధృతరాష్టుండు; గాంధారినిన్‌; రావించి- 


తాత్సర్యం: ఇట్లా కుటిలబుద్దితో కొడుకు సభలోనుండి లేచి వెళ్ళగా, ధృతరాష్ట్రుడు గాంధారిని కొలువుకూటానికి 


పిలిపించి. 


క. తగ విదురు6 బంచి యాతని | మగుడంగ. బిలిపించె; నా యమయు. దనయునకున్‌ 
వగయును గూర్మియు వెరవును । మిగిలిన వచనముల సంధి మెయికొన. జెప్పెన్‌. 82 


ప్రతిపదార్థం: తగన్‌= ఒప్పుగా; విదురున్‌+పంచి= విదురుడిని పంపి; ఆతనిన్‌= సుయోధనుడిని; మగుడంగన్‌= మరల; 
పిలిపించెన్‌= సభకు రప్పించాడు; ఆ+అమయున్‌= ఆ గాంధారీదేవి కూడ; తనయునకున్‌= తన కుమారుడికి; వగయును= 
దుఃఖాన్నీ; కూర్మియున్‌= (ప్రేమనూ; వెరవును= జీవనోపాయాన్నీ; మిగిలిన= అతిశయించిన; వచనములన్‌= వాక్కులచేత; 
సంధి మెయికొనన్‌+చెప్పెన్‌= సంధికి అంగీకరించేటట్టు చెప్పింది. 


తాత్పర్యం: అటు పిమ్మట ధృతరాష్ట్రుడు విదురుడిని పంపి దుర్యోధనుడిని మరల సభకు పిలిపించాడు. గాంధారి 
తన కుమారుడు సంధికి సమ్మతించేటట్టు తన మాటలలో శోకం, (పేమ, ఉపాయం నెలకొనగా చెప్పింది. 


వ. ఎవ్వ రెంత సెప్పినను గైకొనక కడంగి దుర్యోధనుండు దనకుం గలవారల నెల్లను గురుక్షేత్రంబునకు 
నడవుండని చెప్పంబనిచె; భీష్ముని సేనా ముఖంబు సేసికొని యెత్తి విడియం గలవా. డిది ధార్తరాష్తుల 
నిశ్చయం; బేనును నా యోపినంత సామవాదంబు లాడితి; నారదాది మహామునులను సుయోధనునకు 
బుద్దులు సెప్పునట్లు సేసితి; నేమి చెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు 
ధిక్కరించియు. దృణీకరించియుం జూచితి. గార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు శాంత వచనంబులు 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 543 


వలికితి; నతం డశక్త దుర్దనత సేయం జూచిన నమానుషంబు లగువానిం గొన్ని వడమాయలం బన్ని 
పెక్కుపోకలం బోయితి నెన్ని భంగుల సంధియ కావలయునని పారలంగలయంతయుంబొరలితి; 
నప్పాపాత్తుం డెట్లునుం జక్కంబడక తన చలంబుతోన పొట్టుపొరలయ్యు( గయ్యంబు వొడుచుంగాని, 
యవశ్యంబును రాజ్యంబు పాలిచ్చు వాండు గాండు; కౌరవుల యెడ దండంబు దక్క నొం డుపాయంబు 
లేదు; మీకుం బోలిన తెబింగు సేయుం'” డనిన ధర్మతనయుండు తమ్ములం గనుంగొని యిట్లనియె: 83 


ప్రతిపదార్థం: ఎవ్వరు ఎంత చెప్పినను; కైకొనక= ఆదరించక; కడంగి= పూనుకొని; దుర్యోధనుండు; తనకున్‌+కలవారలన్‌+ 
ఎల్లను= తనకున్నవారి నందరినీ; కురుక్షేత్రంబునకున్‌; నడవుండు+అని= తరలి వెళ్ళండని; చెప్పన్‌+పనిచెన్‌= చెప్పి పంపాడు; 
భీష్ముని; సేనాముఖంబు చేసికొని= సేనల యొక్క అ(గ్రభాగమునం దుంచుకొని; ఎత్తి విడియన్‌+కలవా(డు= యుద్దానికి 
సైన్యంతో దిగుతాడు; ఇది ధార్తరాష్టుల నిశ్చయంబు= ఇది కౌరవుల నిర్ణయం; ఏనును= నేను కూడ; నా+ఓపిన+అంత= 
నాకు శక్తిగల్గ్షిన మేరకు; సామవాదంబులు+ఆడితిన్‌= హితవచనాలు పలికాను; నారద+ఆది మహామునులను= నారదుడు 
మున్నగు మహర్షులను కూడ; సుయోధనునకున్‌; బుద్దులు చెప్పునట్టు చేసితిన్‌= నీతులు చెప్పేటట్టు చేశాను; ఏమి చెప్పినను; 
ఎంతటన్‌+పోక+ఉన్నన్‌= ఏ దారికీ రాకుండగా; కినుక తెచ్చికొని= కోపం వహించి; జంకించియున్‌= బెదిరించియు; భంగించియున్‌= 
అవమానించియు; ధిక్కరించియున్‌= తిరస్కరించియు; తృణీకరించియున్‌= అలక్ష్యం చేసియు; చూచితిన్‌= పనిని సాధించ 
యత్నించాను; కార్యంబు భగ్నంబు+అగుటకున్‌= పని చెడటానికి; ఒల్లక= ఇష్టపడక; వెండియున్‌= మరల; శాంత వచనంబులు 
పలికితిన్‌= (ప్రసన్న వాక్యాలాడాను; అతండు= సుయోధనుడు; అశక్త దుర్దనత+చేయన్‌+చూచినన్‌= తనకు శక్తి లేనందున 
దౌర్జన్యానికి పూనుకోగా; అమానుషంబులు+అగువానిన్‌= మానవాతీతాలైనట్టి; కొన్ని వెడమాయలన్‌+పన్ని= కొన్ని వింత 
మాయలు కల్పించి; పెక్కుపోకలన్‌+పోయితిన్‌= పలుభంగుల (ప్రవర్తించాను; ఎన్ని భంగులన్‌= సర్వవిధాలా; సంధి+అ 
కావలయున్‌+అని= సంధి యే పొసగవలెనని; పొరలన్‌+కలయంతయున్‌+పొరలితిన్‌= ఎంతవరకు పాటుపడాలో అంతవరకూ 
పాటుపడ్డాను; ఆ+పాప+ఆత్ముండు= ఆ దురితచిత్తుడు; ఎట్టునున్‌= ఏ విధంగానూ; చక్కంబడక= దారికి రాక; తన 
చలంబుతోన్‌+అ= తన మాత్సర్యంతోనే; పొట్టుపొరలు+అయ్యున్‌= పీడితుడైనప్పటికిన్నీ; కయ్యంబు పొడుచున్‌+కాని= యుద్దం 
సల్పునేగాని; అవశ్యంబును= తప్పకుండా; రాజ్యంబు+పాలు+ఇచ్చు వాడు కాండు= రాజ్యంలో భాగమివ్వడు; కౌరవుల ఎడన్‌= 
కౌరవుల పట్ల; దండంబు తక్కన్‌= దండోపాయము తప్ప; ఒండు= మరొక; ఉపాయంబు లేదు; మీకున్‌+పోలిన తెజంగు 
చేయుండు= మీకు అనుకూలమైన మార్గాన్ని అనుసరించండి; అనినన్‌; ధర్మతనయుండు; తమ్ములన్‌; కనుంగొని; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఎవరు ఎన్ని విధాల చెప్పినప్పటికీ వారి మాటలు మన్నించక దుర్యోధనుడు తన పక్షంలోనివారినంతా 
కురుక్షేత్రానికి తరలిపొండని ఆజ్ఞాపించాడు. భీష్ముడిని సర్వ సైన్యాధ్యక్షుడిని చేసి మనపై దాడి సల్పడానికి దిగగలడు. 
ఇది కౌరవుల నిర్లయం. నేను నా శక్తి మేరకు మంచి చెప్పాను. అంతేకాదు. నారదాది మహర్షులు సుయోధనుడికి 
నీతులు గరపేటట్లు చేశాను. ఎవ రేమి చెప్పినప్పటికీ అతడు దారికి రానందున నేను కోపం తెచ్చుకొని బెదరించి, 
అవమానించి, తిరస్కరించి, చులుకన చేసి కార్యసాఫల్యం కోసం ఎంతో ప్రయత్నించాను. కార్యం చెడిపోతుందేమోనని 
మళ్ళీ శాంతవచనాలు పలికాను. ఇంత చేసినా దుర్యోధనుడు అశక్త దుర్దనత్యానికి పాల్పడగా అపుడు అమానుషాలైన 
కొన్ని అద్భుత మాయలు అక్కడ (ప్రదర్శించాను. అన్ని విధాల పొత్తుకొరకు పొరలగలంత మేర పొరలాడాను. కాని, 
ఆ దుష్టచిత్తుడు దుర్యోధనుడు ఏ విధంగానూ చక్కబడక మాత్సర్యంతో, తనకు ఎన్ని బాధలు వచ్చినప్పటికిన్నీ 
యుద్దం చేస్తాడేగాని మీకు రాజ్యభాగం మాత్రమివ్వడు. కౌరవుల పట్ల దండోపాయం తప్ప మరేదీ కొరగాదు. మీకు 
ఎట్టా సమ్మతమో అట్టా చేయండి” అని శ్రీకృష్ణుడు పల్కగా విని ధర్మరాజు తన తమ్ముళ్ళను చూచి ఇట్టా అన్నాడు: 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రాజు శత్రువులను జయించటానికి ప్రయోగించే సామాదులను ఉపాయాలంటారు. వీటిని- సామం, దానం, భేదం, 
దండం అంటారు. వీటితో 'ఉపేక్ష చేర్చి శుక్రుడు ఉపాయాలు ఐదన్నాడు. మాయ, ఉపేక్ష, ఇంద్రజాలం అనే మూటిని 
సామాదులతో చేరిస్తే సప్తోపాయాలని మరికొందరు పెద్దలంటారు. 


1. సామం: ఇది చతురుపాయాలలో మొదటిది. మంచిమాట, శాంతపరచుట, ఓదార్భుట, అనునయించుట. అనుకూల 
ప్రవర్తన రూపమైన ఈ ఉపాయం ఐదు విధాలు. పరస్పరోపకారం కనిపింప జేయటం, మంచితనం చేయటం, గుణాలను 
కొనియాడటం, చుట్టరికాన్ని తెలపటం, నేను నీ వాడనని మంచిమాటలాడటం. 


2. దానం: ఇది రాజ్యాంగ చతురుపాయాలలో రెండోది. ఇది పంచ విధం. తనకున్న ధనమివ్వటం, ఎక్కడనైనా ధనం 
తీసికొంటే దానికి తాను అనుకూలుడై ఉండటం, అపూర్వ వస్తువుల నివ్వటం, అన్యుల ధనం పుచ్చుకొనేటట్లు చేయటం, 
అప్పుతీర్చటం. 
3. భేదం: చతురుపాయాలలో మూడోది. శత్రుపక్షంలో పరస్పర విరోధం పెట్టటం. 
4. దండం: శత్రువుల పట్ల ప్రయోగించే చతురుపాయాలలో నాల్గవది. ఇది వధించటం, ధనం అపహరించటం, పీడించటం 
అనే మూడు విధాలుగా ఉంటుంది. 
క. _ 'కురుసభం బుట్టిన చందము | హరి యంతయు. జెప్పె; నింక ననుమానము లే; 

దరి మర్దనమున కయ్యెడు । వెరవుం జేవయును మెజియ వెడలు(డు గడంకన్‌.” 84 
ప్రతిపదార్థం: కురు సభన్‌= కౌరవుల కొలువు కూటంలో; పుట్టిన చందము= జరిగిన విధం; హరి= నారాయణుడు; 
అంతయున్‌+చెప్పెన్‌= సమస్తం తెల్పినాడు; ఇంకన్‌= ఇక; అనుమానము లేదు= సందేహం లేదు; అరిమర్దనమునకున్‌= 
శాత్రవులను దండించటానికి; అయ్యెడు= వలసినట్టి; వెరవున్‌= ఉపాయమూ; చేవయున్‌= శక్తీ; మెజయన్‌= ప్రకటమయ్యేటట్టు; 
కడ(కన్‌= పూనికతో; వెడలుండు= బయలుదేరండి. 


తాత్సర్యం: 'కౌరవుల కొలువు కూటంలో జరిగిన సంగతినంతా నారాయణుడు సవిస్తరంగా చెప్పాడు గదా! ఇక 
మనం శంకించ నవసరం లేదు. విరోధులను మట్టుపెట్టటానికి మన శక్తియుక్తులు (ప్రస్ఫుటమయేటట్లు పూనిక 
వహించండి. రణరంగానికి కదలండి.” 


వ. అని పలికి, యజాతశత్రుండు కరుణాయత్రచిత్తుండై యచ్యుతు నాలోకించి. 85 
ప్రతిపదార్థం: అని పలికి; అజాతశత్రుండు= ధర్మరాజు; కరుణా+ఆయత్ర్తచిత్తుండు+ఐ= దయకు అధీనమైన మనస్సుకలవాడై; 
అచ్యుతున్‌; ఆలోకించి= చూచి. 

తాత్సర్యం: ఇట్లా ధర్మజుడు తమ్ముళ్ళను ఆదేశించి దయాపరవశ హృదయుడై శ్రీ కృష్ణుడిని చూచి. 

క 'కురువంశము( ద్రుంచుటకుం । జొరంజాలక నా మనంబు సుడివడియెడు; నే 


వెరవును దొరకొనదు గదే । సరసీరుహనాభ! పొందు సంపాదింపన్‌. 86 


ప్రతిపదార్థం: సరసీరుహనాభ!= కమలనాభా!; కురువంశమున్‌= కౌరవజాతిని; (త్రుంచుటకున్‌= నాశనం చేయటానికి; చొరన్‌+ 
చాలక= యుద్దంలో ప్రవేశించ నొల్లక; నా మనంబు= నా చిత్తం; సుడి పడియెడున్‌= పరి(భ్రమిస్తున్నది; పొందు= వారితోడి 
కలయిక; సంపాదింపన్‌= పొందటానికి; ఏ+వెరవును= ఏ ఉపాయం కూడా; దొరకొనదు+కదే!= లభించక పోయిందిగదా! 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 545 


తాత్సర్యం: 'కృష్ణా! కురువంశం నిర్మూలించటానికి సమ్మతించక నా మనస్సు పరిభ్రమిస్తున్నది. వారితో పొత్తు 
సాధించడానికి మన కెట్టి మార్గం లభించ లేదుగదా! 


వ. నా మనంబును దమ్ములతలంపును నీ వెజటుంగుదు; ధార్తరాష్తుల చందంబును భీష్మ ద్రోణ విదురాదుల 
చిత్తంబులును నెటింగి వచ్చితి; మాకు ధర్మచ్యుతి లేకుండునట్టి కార్యంబు నిశ్చయింపు' మనిన నారాయణుం 
డిట్లనియె. 87 

ప్రతిపదార్థం: నా మనంబును= నా హృదయం; తమ్ముల తలంపును= నా అనుజుల ఉద్దేశం; నీవు+ఎణుంగుదు(వు= నీవు 

తెలియుదువు; ధార్తర్మాష్టుల చందంబును= దుర్యోధనాదుల తీరును; భీష్మ ద్రోణ విదుర+ఆదుల చిత్తంబులును= భీష్ముడు, 

(ద్రోణుడు, విదురుడు మున్నగువారి మనస్సులను; ఎజీంగివచ్చితి(వి)= తెలిసికొని వచ్చావు; మాకున్‌= మాకు; ధర్మచ్యుతి 

లేకుండునట్టి కార్యంబు= ధర్మము నుండి జారుపాటు జరుగనట్టి పనిని; నిశ్చయింపుము= నీవే నిర్ణయించుము; అనినన్‌; 

నారాయణుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: నారాయణా! నా మనస్సెట్టిదో, నా తమ్ముల ఉద్దేశమేమిటో నీకు తెలుసు. అక్కడ దుర్యోధనాదుల 
తీరు, భీష్మ ద్రోణ విదురాదుల తలపులు తెలిసికొనివచ్చావు. మాకు ధర్మహాని కలుగ కుండునట్టి కార్యమేదో నీవే 
నిర్ణయించు'మని ధర్మజుడు వేడగా గోవిందు డిట్లాఅన్నాడు: 


ఉ. “యుద్దమ కాక కార్యమును నొండొక. డెద్దియు( గల్గనేర్టునే? 

బుద్దులు చెప్పు వాక్యముల బోల వినం డననేల? యట్టిచో 

బద్దుని. జేయంజూచె ననుంబట్టి సుయోధనుం డింక నయ్యసం 

బద్దునితోడి సంధికి నుపాయము నా మతిం దోంప దెమ్మెయిన్‌.” 88 
ప్రతిపదార్థం: యుద్దము+అ,కాక= సం(గ్రామమే తప్ప; కార్యమునున్‌= చేయవలసినపని కూడ; ఒండొకండు= ఇంకొక్కటి; 
ఎద్దియున్‌= ఏదియు; కల్లన్‌+నేర్చునే?= ఉండగలదా?; బుద్దులు చెప్పు వాక్యములన్‌= నీతులు నేర్పే మాటలను; పోలన్‌= 
చక్కగా; వినండు+అనన్‌+ఏల?= అతడు ఆలకించలేదని చెప్పటమెందుకు?; అట్టిచోన్‌= నేను హితం చెప్ప్తుతూఉండగా; 
సుయోధనుండు= దుర్యోధనుడు; ననున్‌+పట్టి= నన్ను పట్టుకొని; బద్దునిన్‌+చేయన్‌+చూచెన్‌= బంధించటానికి యత్నించాడు; 
ఇంకన్‌= ఇక; ఆ+అసంబద్దునితోడి సంధికిన్‌= ఆ అయోగ్యుడి తోటి పొత్తుకు; ఉపాయము= వెరవు; నా మతిన్‌= నా 
మనసులో; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; తోపదు= గోచరించదు. 


తాత్పర్యం: 'యుద్దము తప్త చేయవలసినపని మరొక టేదీ లేదు. నేను చెప్పే నీతివాక్యాలు అతడు వినలేదని 
అనటం మాత్రమే కాదు. అట్లా నేను హితం చెపుతున్నప్పుడు సుయోధనుడు నన్ను పట్టుకొని బంధింప జూచాడు. 
ఇక అట్లాంటి అయోగ్యుడితోడి పొత్తుకు ఉపాయమేదో నా మనసుకు స్ఫ్సురించటం లేదు.” 


వ. అని చెప్పి విదురుం డేకాంతంబున నాడినమాటలును, భీష్మద్రోణ బాహ్లికాదులగు పెద్దలకు ధార్తరాష్తుల 
దెసం బుట్టిన మనఃక్షోభంబును, గుంతి కౌరవులు వినం బలికిన పలుకులుం బ్రకటించి ధర్మపుత్తుపై( బాపంబు 
లేకునికిందెలిపి సమరం బవశ్య కర్తవ్యంబుగా నిశ్చయించె; నట్టియెడ( దమ్ము లన్న మొగంబునం జూడ్కి నిలిపి 
యూరకుండి; రతండు వారలం గలయం గనుంగొని యిట్లనియె: 89 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని చెప్పి; విదురుండు; ఏకాంతంబునన్‌= రహస్య (ప్రదేశంలో; ఆడిన మాటలును= పలికిన పలుకులును; 
భీష్మద్రోణ బాహ్లిక+ఆదులు+అగు= భీష్ముడు [ద్రోణుడు బాహ్హికుడు మున్నగు; పెద్దలకున్‌= పూజ్యులకు; ధార్తర్యాష్టుల దెసన్‌= 
దుర్యోధనాదులయెడ; పుట్టిన= కలిగిన; మనఃక్షోభంబును= మనస్సులందలి కలతను; కుంతి; కౌరవులు; వినన్‌= వినేటట్టు; 
పలికిన పలుకులున్‌= చెప్పిన మాటలున్నూ; ప్రకటించి= వెల్లడించి; ధర్మపు(త్రుపైన్‌= ధర్మరాజు మీద; పాపంబులేక+ఉనికిన్‌= 
పాపం లేకుండుటను; తెలిపి= చెప్పి; సమరంబు= యుద్దం; అవశ్యకర్తవ్యంబుగాన్‌+నిశ్ళయించెన్‌= తత్‌క్షణం చేయదగిన 
పనిగా నిర్ణయించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; తమ్ములు; అన్న మొగంబునన్‌; చూడ్కి నిలిపి= దృష్టి సారించి; 
ఊరక+ఉండిరి; అతండు= ధర్మజుడు; వారలన్‌= తమ్ములను; కలయన్‌+కనుంగొని= తేరిపార చూచి; ఇట్లు+అనియెన్‌= 


ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: అని పలికి శ్రీకృష్ణుడు రహస్య ప్రదేశంలో విదురుడు పల్కిన మాటలూ, భీష్ముడు ద్రోణుడు బాహ్లికుడు 
మొదలైన పెద్దలకు దుర్యోధనాదుల విషయంలో ఏర్పడిన హృదయ సంక్షోభమూ, కుంతీదేవి కారవులు వింటుండగా 
పలికిన పలుకులూ వెల్లడించి, ధర్మజుపట్ల ఏ పాపం లేదని చెప్పాడు. యుద్దమే తత్‌క్షణ కర్తవ్యంగా నిర్ణయించాడు. 


అప్పుడు తమ్ము లందరూ అన్నగారి ముఖం చూస్తూ మౌనంగా ఉండిపోయారు. అంతట ధర్మపుత్రుడు తమ్ముళ్ళను 
కలయజూచి ఇట్టా అన్నాడు: 


ఉ.  'కౌరవకోటిచేత మన కష్టపుంబాటు తలంపు వచ్చినం 

గ్రూరవిచేష్టితంబునకు గొంతి యొడంబడె; బంధువర్గమున్‌ 

ఘోరముగా వధించుటకు. గోల్మొన కున్నది బుద్ది; మీరు ని 

ర్థారణ చేయుడా హితము ధర్మము నయ్యెడు వృత్తమెట్టిదో.' 90 
ప్రతిపదార్థం: కౌరవ కోటి చేతన్‌= కౌరవవర్గంవలన; మన కష్టపుంబాటు= మనం పడిన బాధలు; తలంపు వచ్చినన్‌= జ్ఞప్తికి 
రాగా; (క్రూర విచేష్టితంబునకున్‌= కౌరవులను నిర్మూలించే ఘాతుకపు పనికి; గొంతి= కుంతీదేవి; ఒడంబడెన్‌= సమ్మతించింది; 
బంధువర్గమున్‌= చుట్టాల సమూహాన్ని; ఘోరముగాన్‌= దారుణంగా; వధించుటకున్‌= చంపటానికి; బుద్ది= నా మనస్సు; 
కోల్కొనక+ఉన్నది= ఉత్సహించటం లేదు; మీరు= తమ్ములైన మీరు; హితము= మేలు; ధర్మము= న్యాయం; అయ్యెడు= 
కలుగునట్టి; వృత్తము= చర్య (నడవడి); ఎట్టిదో= ఎటువంటిదో; నిర్దారణ చేయు(డా= నిర్ణయించండి. 


తాత్పర్యం: 'కారవుల వలన మనం పడిన కష్టాలు స్మృతికి రాగానే మన తల్లి కుంతీదేవి మారణకర్మకు 
సమ్మతించింది. చుట్టాలను దారుణంగా చంపటానికి మాత్రం నా మనసు ఉత్సహించటం లేదు. మనకు మేలు 
గూర్చేదీ, ధర్మయుక్తమైనదీ అయిన నడవడి ఎటువంటిదో మీరే నిర్దారణ చేయండి.” 


చాయా 


వ. అనిన విని అర్జునుం డతని కిట్లనియె : 91 
తాత్సర్యం: అనగా విని అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 
చ.  'హితమును ధర్మముం దగవు నిట్టిది నా మన మేమి నేర్తు? మ 

చ్యుతుండు సమస్త ధర్మ పరిశోధకు(; డా విదురుండు. బాండు భూ 

పతి సతియుం దగం బలుకు పల్కుల సందియమెల్లం బాసె; ని 

ట్లితండు రణంబు చేయు. డన నింక విచారము లెల్ల నేటికిన్‌? 92 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 547 
ప్రతిపదార్థం: హితమున్‌= మేలూ; ధర్మమున్‌= పుణ్యమూ; తగవున్‌= న్యాయమూ; ఇట్టిది నాన్‌= ఇటువంటిదని చెప్పటానికి; 
మనము+ఏమి నేర్తుము?= మనకేమి తెలియును?; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; సమస్త ధర్మ పరిశోధకుండు= ఎల్ల ధర్మాలను 
పరిశీలించిన మహానుభావుడు; ఆ+విదురుండున్‌= విదురుడును; పాండు భూపతి సతియున్‌= పాండు మహారాజు దేవేరిఅయిన 
కుంతియు; తగన్‌= ఒప్పిదంగా; పలుకు పల్కులన్‌= నుడివిన మాటలవలన; సందియము+ఎల్లన్‌+పాసెన్‌= అనుమానమంతా 
తొలగిపోయింది; ఇట్టు= ఈ (ప్రకారంగా; ఇతండు= శ్రీకృష్ణ భగవానుడు; రణంబు చేయుండు+అనన్‌= యుద్దం చేయండని 
చెప్పగా; ఇంకన్‌= మరి; విచారములు+ఎల్లన్‌= ఆలోచనలన్నీ; ఏటికిన్‌?= ఎందుకు? 


తాత్సర్యం: “ఏది హితమో, ఏది ధర్మమో, ఏది న్యాయమో మన కేమి తెలుసు? నారాయణుడు, ఎల్ల ధర్మాలను 
పరిశీలించినవాడు. ఆ విదురుడు, పాండు మహారాజు పత్ని కుంతీదేవి చక్కగా పలికిన పలుకుల వలన సందేహమంతా 
తీరిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు యుద్దం చేయండని పల్కగా మనకు వేరే ఆలోచన లెందుకు?” 


ఆ. అనిన 'నట్లకాక యఖిల ధర్మజ్ఞాన । ఘను(డు మనకు నేడుగడయు. దాన 

శౌరి నిశ్చయింప సంశయం బేటికి? | సంఘటింపుం డుగ్ర సమర విధము.” 93 
ప్రతిపదార్థం: అనినన్‌= అని ఫల్లునుడు పలుకగా; అట్టకాక= సరిసరి; అఖిల ధర్మజ్ఞాన ఘనుండు= సమస్త ధర్మముల 
యొక్క జ్ఞానంచేత గొప్పవాడు; మనకున్‌= మనందరికీ; ఏడుగడయున్‌= రక్షకుడును; తాన్‌+అ= తానే; శౌరి= అట్టి 


నారాయణుడు; నిశ్చయింపన్‌= కర్తవ్యం నిర్దేశించగా; ఏటికిన్‌ సంశయంబు?= అనుమాన మింకెందుకు?; ఉ(గ్రసమర 
విధము= దారుణమైన యుద్ద విధానం; సంఘటింపుడు= రూపొందించండి. 


తాత్పర్యం: పార్టు డట్టా పలుకగానే ధర్మజుడు 'అట్లే కానివ్వండి. సకల ధర్మ స్వరూపం ఎరింగిన మహానుభావుడూ, 
మనకు రక్షకుడూ వాసుదేవుడే. ఆయన కర్తవ్యం నిర్దేశించిన తరువాత మనకు సందేహం తగదు. దారుణ యుద్ద 
సన్నాహాలు సాగించండి.” 

వ. అని యుధిష్టిరుండు తమ్ములతో నెట్టకేలకుం దెగువ సెప్పి, 94 


ప్రతిపదార్థం: అని; యుధిష్టిరుండు= ధర్మజుడు; తమ్ములతోన్‌; ఎట్టకేలకున్‌= తుదకు; తెగువ చెప్పి= నిర్ణయం తెలిపి. 


తాత్పర్యం: అంటూ ధరరాజు తుదకు యుదం చేయటమే కరవమని నిరయించి. 
శ్రి ద్ర క్యు న్‌ 


క, 'బాహాగర్వము వివిధ । వ్యూహ విధిజ్ఞ్ణతయు. గలిగి యొకరుం డే డ 

క్షోహిణులు నడపి భీష్మో | త్సాహంబున కోర్టు చాపధరు€ డెవ్వ( డొకో! 95 
ప్రతిపదార్థం: బాహాగర్వమున్‌= భుజ దర్భమూ; వివిధ వ్యూహ విధిజ్ఞతయున్‌+కలిగి= పలురకాలైన వ్యూహాలు పన్నటం తెలిసి 
ఉండి; ఒకరుండు= తా నొక్కడే; ఏడు+అక్షోహిణులు నడపి= ఏడక్షాహిణుల సేనను ముందుకు సాగించి; భీష్మ+ఉత్సాహంబునకున్‌= 


పితామహుడి యొక్క సమర విజృంభణానికి; ఓర్చు= తాళగలిగిన; చాపధరు(డు= విలుకాడు; ఎవ్వండు+ఒకో!= మనలో 
ఎవడున్నాడు?; 


తాత్పర్యం: 'బాహు బలము, బహువిధాలైన వ్యూహాలను పన్నీ విధానంలో తెలివితేటలు గలిగి, ఏడక్షౌహిణుల 
సైన్యాన్ని నడిపి భీష్ముడి రణోత్సాహాన్ని అరికట్టగలిగిన మేటి విలుకాడు మనలో ఎవ్వడు? 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అట్టివానికి వాహినీ నాయకత్వం బిచ్చి యభిషేకంబు సేయవలయు.” 96 


ప్రతిపదార్థం: అట్టివానికిన్‌= అట్టి వీరాగ్రేసరుడికి; వాహినీ నాయకత్వంబు+ఇచ్చి= సేనాధిపత్యం ఇచ్చి; అభిషేకంబు చేయన్‌ 
వలయున్‌= అభిషేకం జరపాలి. 


తాత్పర్యం: మనం అటువంటి వీరాగ్రణికి సర్వసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించాలి.” 


తే. అనిన సహదేవు. డిట్లను 'నధిప! పుత్ర । పొత్ర సోదరవంతుండు బాహువీర్య 
ఘనుండు మన కాశ్రయంబయి మనిచె మత్స్య । దేశపతి గాండె సేనాపతిత్వమునకు?' 97 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మజుడు చెప్పగా; సహదేవుండు+ఇట్టు+అనున్‌= సహదేవుడు ఈ విధంగా చెప్పాడు; అధిప!= 
రాజా! పుత్రపౌత సోదరవంతుండు= కొడుకులు, మనుమలు, తోడబుట్టినవారు కలవాడు; బాహువీర్యవునుండు= 
భుజపరాక్రమంచేత దొడ్డవాడు; మనకున్‌= మనందరికీ; ఆశ్రయంబు+అయి= ఆధారమై; మనిచెన్‌= కాపాడాడు; మత్స్యదేశపతి= 
మత్స్యదేశానికి పాలకుడైన విరాట మహారాజు; సేనాపతిత్వమునకున్‌= సేనలయొక్క ఆధిపత్యానికి; కాండె?= చాలడా? 


తాత్పర్యం: ధర్మజుడి పలుకులు విని సహదేవుడు ఇట్లా అన్నాడు: “రాజా! విరాటుడు కొడుకులూ మనుమళ్ళూ 
సోదరులూ మొదలైన బలగం కలవాడు. బాహుబలంలో గొప్పవాడు. మనకు ఆధారమై ఉండినవాడు. అట్టి 
మత్స్యమహీపతి సేనాధిపత్యానికి తగడా?' 

వ. అనవుడు నకులుండు. 98 
తాత్పర్యం: తరువాత నకులుడు (ఇట్లా అన్నాడు!) 


చ. “బలంగము. బెంపు6 దేజమును, బాహుబలంబును, నగ్గలంబు పె 
క్కు లెటు(గు( గార్య ఖడ్గములకుం దగు త్రోవలు; ద్రోణులందు భీ 
ష్ములదెస( గోపముం గల, డమోఘ పరాక్రమశాలి, నీ బలం 
బుల కధినాథుంగా ద్రుపదభూపతి( బట్టము. గట్టు టెట్లొకో!' 99 


ప్రతిపదార్థం: బలంగమున్‌= పరివారం; పెంపున్‌= గొప్పతనం; తేజమును= (ప్రతాపం; బాహుబలంబునన్‌= భుజశక్తీ; 
అగలంబు= అధికంగా ఉన్నవాడు; కార్యఖడ్గములకున్‌; కార్యవాదానికీ, ఖడవాదానికీ; తగు= తగినట్లు; (తోవలు= మారాలు; 
రి రి రి £7 las 
సపెక్కులు+ఎణు(గున్‌= అనేకాలు తెలిసినవాడు; (దోణులందున్‌= (ద్రోణాచార్యుల వారియందును; భీష్కులదెసన్‌= 
పితామహులయందును; కోపమున్‌+కలండు= (క్రోధం కలవాడు; అమోఘ పరాక్రమశాలి= మొక్కవోని శౌర్యం కల్గినవాడు; 
అయిన; (ద్రుపద భూపతిన్‌= (ద్రుపద మహారాజును; నీ బలంబులకున్‌= నీ సేనలకు; అధినాథున్‌+కాన్‌= అధిపతిగా; 
పట్టమున్‌+కట్టుట= అభిషేకించటం; ఎట్టు+ఒకో?= ఎట్టుండునో యోచించండి. 


తాత్పర్యం: “పరివారం, గొప్పతనం, (ప్రతాపం, భుజవీర్యం అధికంగా కలవాడూ, కార్యఖడ్గ వాదాలకు తగిన అనేక 
మార్గాలు ఎరిగినవాడూ, ద్రోణ భీషులయందు కోపం కలవాడూ, మొక్కవోవని కడిమిగలవాడూ అయిన (ద్రుపద 
మహారాజును నీ సేనలకు అధిపతినిచేస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 549 
వ, అనుటయుం దదనంతరంబ ధనంజయుడు. 100 


తాత్సర్యం: నకులుడు దద్రుపదుడికి సేనాధిపత్యం అప్పగించటం తగునని పలికిన పిమ్మట అర్జునుడు (ఇట్టా 


అన్నాడు!) 
ధృష్టద్యుమ్నాదులకు సేనానాయకత్వంబు నిర్ణయించుట (సం. 5-149-18) 
సీ. “అగ్నికుండమున ద్రోణాచార్యునకు నాశ । మొనరించుదానికై యుద్దవించె; 


రథరథ్యములు ధనుర్ణాణంబులును దను । త్రాణఖడ్గములు నుద్దామ లీల 
దనతోన జన్మించె; దహన శిఖామూర్తి । భుజవీర్య విక్రమ స్పూర్తిశాలి 
సైన్యనాథుండు ధృష్టద్యుమ్ను( డగునని । తల(చెద; నాతండు దక్క నొరులు 


తే. భీష్ము తా కోర్వ; రుగ్రంపు బిరుదు ధైర్య । ధన ఘనుండు శిఖండి భీష్మునకు మృత్యు 
వై జనించినవాండు మహాబలుండు । దండనాయకు( జేయ నతండు దగును. 101 


ప్రతిపదార్థం: అగ్నికుండమునన్‌= హోమకుండంలో; ద్రోణ+ఆచార్యునకున్‌= గురుడైన (ద్రోణుడికి; నాశము+ఒనరించు 
దానికై= నిర్మూలంచేసే పనికై; ఉద్భవించెన్‌= జన్మించాడు; రథ రథ్యములు= రథమూ, అశ్వాలూ; ధనుః+బాణంబులును= 
విల్లూ, అమ్ములును; తను (త్రాణ ఖడ్గములు= కవచమూ, కత్తీ; ఉద్దామలీలన్‌= భయంకర విలాసంతో; తనతోన్‌+అ= 
తనతోడనే; జన్మించెన్‌= పుట్టాయి; దహనశిఖామూర్తి= అగ్నిజ్వాలవంటి ఆకృతి కలవాడు; భుజవీర్య విక్రమస్సూర్తిశాలి= 
బాహుబలం, (ప్రతాప (ప్రకాశం కలవాడు; అయిన; ధృష్టద్యుమ్నుండు= ద్రుపదపుత్రుడు; సైన్యనాథుండు+అగున్‌+అని= 
సేనాధిపతి కాగలడని; తలణెదన్‌= భావిస్తాను; ఆతండు+తక్కన్‌= ధృష్టద్యుమ్నుడు దప్ప; ఒరులు= ఇతరులు; భీష్ముతా(కున్‌+ 
ఓర్వరు= భీష్ముడి ధాటికి ఆగలేరు; ఉ(గ్రంపు బిరుదు= అతడు ప్రచండ శూరుడు; ధైర్యధన ఘనుండు= ధైర్యమనే ధనం 
కలవారిలో గొప్పవాడు; శిఖండి= అంగనాపూర్వుడైన (ద్రుపద పుత్రుడు శిఖండి; భీష్మునకున్‌= గాంగేయునకు; మృత్యువు+ఐ= 
మిత్తిఅయి; జనించినవాండు= పుట్టినవాడు; మహాబలుండు= గొప్ప శక్తి కలవాడు; దండనాయకున్‌+చేయన్‌= దళవాయిని 
చేయటానికి; అతండు తగును= అతడు అర్హుడవుతాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని నిర్మూలించుటకై అగ్నికుండం నుండి పుట్టాడు. అతడితోపాటు 
రథం, గుర్రాలు, విల్లమ్ములు, కవచఖడ్డాలు అగ్నికుండం నుంచి పుట్టాయి. ధృష్టద్యుమ్నుడు అగ్నిజ్వాలతో సమానమైన 
ఆకారం కలవాడు. బాహుబలం కలవాడు, ప్రతాపవంతుడు. సర్వ సైన్యాధిపతిగా ఉండటానికి తగినవాడని భావిస్తున్నాను. 
అతడు తప్ప మరొక్కడు భీష్ముడి ధాటికి తట్టుకోలేడు. మరి శిఖండి అంటేనో- భయంకరమైన వీరుడు. ధైర్యశాలి. 
మిక్కిలి బలం కలవాడు. భీష్ముడి పాలిటికి మిత్తియె పుట్టినట్టివాడు. అతడిని దళవాయిగా చేయవచ్చును. 


విశేషం: ధృష్టద్యుమ్నుని జన్మవృత్తాంతము: భరద్వాజుడనే మునియొక్క కలశంలో ఉద్భవించిన (ద్రోణుడు, పృషతుని పుత్రుడైన 
(ద్రుపదుడు ఆబాల్య మి(త్రులు. వారిద్దరు వేదాలు చదివి, ధనుర్వేదం అగ్నివేశుని దగ్గర అభ్యసించారు. (ద్రుపదుడు తండ్రి 
తరువాత పాంచాల దేశానికి ప్రభువైనాడు. [ద్రోణుడు తన పుత్రుడైన అశ్వత్థామ పాలకొరకు ధేనువును వేడబోయి, 
ప్రియసఖుడైన (ద్రుపదునిచే పరాభవం పొందినాడు. అతడు హస్తినాపురికి వచ్చి కురుకుమారులకు గురువై, తన వద్ద విలువిద్య 
నేర్చిన పాండవ కౌరవులతో తన్ను అవమానించిన ద్రుపదుడి నోడించి పట్టుకొని తెండని పలుకగా అర్జునుడు మహాయుద్దంలో 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ద్రుపదుడిని ఓడించి పట్టుకొని వచ్చి గురున కొప్పగించాడు. ద్రోణుడు ఎత్తిపొడుపు మాటలతో అతడిని గేలి చేసి విడిచిపుచ్చాడు. 
అవమానతస్తుడైన (ద్రుపదుడు రణరంగంలో ద్రోణుడిని వధించునట్టి కొడుకును, అర్జునునకు దేవి అగునట్టి కొమార్తెను 
పడయనెంచి గంగాతీరంలో వానప్రస్టులుగా నున్న యాజోపయాజులనే అన్నదమ్ములలో పిన్నవాడైననూ తపోమహిమాఢ్యుడైన 
ఉపయాజుని ఆశ్రయించాడు. 'నీకు లక్షధేనువు లిస్తాను. నాకు సత్సంతాన మొదవించే (క్రతువు చేయించు'మని అర్థించాడు. 
తనకు ఫలాశ లేదని చెపుతూ 'మా అన్న యాజుడు నీ అభిమతం నెరవేరుస్తాడు వెళ్ళు'మని ఉపయాజుడు చెప్పాడు. 
పాంచాలుడు యాజుని దర్శించి - “మునీంద్రా! భారద్వాజుడు నాకు అపాయ మొనరించాడు. ఘోరయుద్దంలో అతడి నోర్చే 
అపార పరా(క్రముడైన సుతుడినీ, పార్టుని పతిగా బడయునట్టి సుతనూ వాంఛిస్తున్నాను నా కోరిక తీర్చు'మని ప్రార్థించాడు. 
యాజుడు యాజకత్యానికి అంగీకరించి ద్రుపదుడిచేత పుత్రకామేష్టి చేయించాడు. మంత్రాహుతులతో సంతృప్తుడైన అగ్నిదేవునివలన 
ద్రుపద మహారాజుకు అగ్నికుండంలోనుండి ఖడ్గచాపాలు ధరించినవాడు; కవచ కిరీటాలంకారుడు, రథారూఢుడు, అగ్నిజ్వాలవంటి 
శరీరం కలవాడు - ఒక కుమారుడు జనించాడు. అట్లాగే అగ్నికుండం నుండి దివ్యతేజంతో దీపిస్తూ ఒక కుమారి జనించింది. 
ఇట్లా జన్మించిన ద్రుపద కుమారునకు ధృష్టద్యుమ్నుడనీ, కొమార్తెకు కృష్ణ అనీ ఆకాశవాణి నామకరణం చేసింది. తరువాత 
ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడిని ధనుర్వేద పారంగతుడిని కావించాడు. 


వ. అనవుడు ధర్మనందనుండు గోవిందుం జూపి 'యితండు సకల చరాచర తారతమ్య సంవేది; విశేషించి 
మనకు నితని మాటలు విజయ మూలంబు; గావున నిమ్మహాత్ముండు నిరూపించినవాడు వరూధినీ 
ముఖ్యుండు.' 102 

ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పార్టుడు పలుకగా; ధర్మనందనుండు= ధర్మరాజు; గోవిందున్‌+చూపి= తమ్ములకు 

శ్రీకృష్ణుడిని చూపి; ఇతండు= ఈ మహనీయుడు; సకల చర+అచర తారతమ్యసంవేది= సమస్తమైన జంగమ స్థావరాల 
యొక్క ఎక్కువ తక్కువలు చక్కగ తెలిసినవాడు; విశేషించి= ప్రత్యేకించి; మనకున్‌; ఇతని మాటలు; విజయమూలంబు= 


జయానికి ఆధారం; కావునన్‌; ఈ మహాత్ముండు= ఈ మహానుభావుడు; నిరూపించినవా(డు వరూధినీ ముఖ్యుండు= 
నిర్ణయించినవాడే సేనలకు అధిపతి. (వరూధిని= వాహిని, సేన.) 


తాత్సర్యం: అర్జునుడి పలుకు లాలకించి ధర్మరాజు తన తమ్ములకు భగవంతుడైన శ్రీకృష్ణుడిని చూపుతూ ఈ 
మహనీయుడు సమస్తమైన జంగమ స్థావరాల యొక్క ఎక్కువ తక్కువలు చక్కగా ఎరిగినవాడు. ముఖ్యంగా 
ఈయన వచనాలు మన గెలుపునకు కారణాలు. కనుక ఈ మహానుభావుడు నిర్ణయించిన పురుషుడే మన 
ఏడక్షాహిణుల సేనలకు అధిపతి అవుతాడు.” 


క అనుటయు దామోదరు. డి । ట్లను 'ధృష్టద్యుమ్ము( డర్లు డగు నభిషేకం 

బొనరింపుము పేరోలగ । మున నక్షోహిణుల కెల్ల ముఖ్యుండు గాంగన్‌. 103 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మనందనుడు పలుకగా; దామ+ఉదరు(డు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా 
అన్నాడు; ధృష్టద్యుమ్ను(డు; అర్హుండు+అగున్‌= సైన్యాధిపత్యానికి తగును; అక్ష+ఊహినులకున్‌+ఎల్లన్‌= అక్షైహిణు లన్నింటికి; 
ముఖ్యుడు కాంగన్‌= ప్రధానాధికారి అయ్యేటట్టు; పేరోలగమునన్‌= నిండుసభలో; అభిషేకంబు+ఒనరింపుము= సర్వసేనాధిపత్యానికి 
అభిషిక్తుడిని చేయుము. 


తాత్పర్యం: ధర్మజుని మాటలు విని శ్రీ కృష్ణుడు ఇట్లా అన్నాడు. 'ధృష్టద్యుమ్నుడు సేనాధ్యక్షుడుగా ఉండదగినవాడు. 
ఇతనిని ఏడక్షాహిణులకు నాయకుడిగా నిండు కొలువులో అభిషేకించుము. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 551 


విశేషం: అక్షోహిణి, అక్షౌహిణి= 21870 రథాలు, అన్ని ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 పదాతులు కలిగిన సేన - 
దీనినే చతురంగ బలం అంటారు. 


క. సురగంధర్వ ఖచర కిం । పురుషాది సమస్త దివ్యభూతంబుల బం 

ధుర భూరి వ్యూహంబుల । విరచనముల నెజుంగు నతండు వీరోత్తముండున్‌. 104 
ప్రతిపదార్థం: సుర గంధర్వ ఖచర కింపురుష+ఆది= దేవతలు, గంధర్వులు, ఖేచరులు, కింపురుషులు మున్నుగాగల; సమస్త 
దివ్యభూతంబుల= సకల దేవతా వర్గాల యొక్క; బంధుర= సాంద్రమైన; భూరివ్యూహంబుల విరచనములన్‌= గొప్ప 
మొగ్గరాల యొక్క పన్నుగడలు; ఎయుంగున్‌= ఇతనికి తెలుసు; అతండు= ధృష్టద్యుమ్నుడు; వీర+ఉత్తము(డున్‌= శూరులలో 
(శ్రేష్పుడౌతాడు. 


తాత్పర్యం: సురలు, గంధర్వులు, ఖేచరులు, కింపురుషులు మొదలైన దేవయోనులు పన్న సేనావ్యూహాల కల్పన 
లన్నింటినీ తెలిసినవాడు ధృష్టద్యుమ్నుడు. వ్యూహరచనలో నేర్పు కలవాడే కాదు; వీరులలో కూడ శ్రేష్టుడు. 


క. నీ యొద్దిరాజు లందటు | ధీయుక్తులు విక్రను ప్రదీప్తుల యైనన్‌ 
వేయేటికి ధృష్టద్యు । మ్నా యత్తము చేయు సైన్యమంతయు నధిపా!' 105 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; నీయొద్దిరాజులు+అందయణున్‌= నీ దగ్గరనున్న భూపతులందరున్నూ; ధీయుక్తులు= 


బుద్ధిమంతులు; విక్రమ ్రదీప్తులు+అ+ఐనన్‌= శౌర్యంతో దీపించేవారే అయినప్పటికీ; వేయు+ఏటికిన్‌?= పలుమాట లెందుకు?; 
సైన్యము+అంతయున్‌= నీ సేనలన్నిటినీ; ధృష్టద్యుమ్న+ఆయత్తము+చేయు(ము)= ధృష్టద్యుమ్నుడి అధీనం కావించుము. 


తాత్సర్యం: 1 చెంతనున్న భూపతులంతా బుద్ధిమంతులు, 'ప్రతాపంతో ప్రజ్వలించు వారే. సందేహం లేదు. 
అయినప్పటికిని నీ సేనలన్నింటినీ ధృష్టద్యుమ్నుడి వశంలో ఉంచుము.’ 


వ. అనిన విని యుధిష్టిరుం 'డక్షోహిణులకుం బ్రత్యేక నాయకులను నీవ నిర్దేశింపు' మనుటయు నతండు. 
106 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; యుధిష్టిరుండు; అక్షోహిణులకున్‌; ప్రత్యేక నాయకులను= విడివిడిగా అధిపతులను; నీవు+అ= 
నీవే; నిర్దేశింపుము= నిర్లయించుము; అనుటయున్‌; అతండు= శ్రీకృష్ణుడు. 
©) ౯ ౬ 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి వాక్యాలు విని ధర్మజుడు 'ఏడక్షోహిణులకున్నూ విడివిడిగా అధిపతులను నీవే నిర్ణయించు” 
మని కోరగా వాసుదేవుడు. 


తే. “సేన దమకును గలవారు లేనివారు । ననక తగువారి( జెప్పెద నఖిల సమర 
పండితుల నేరి, వారి నీ బలము లేడు | నడప. జాలించి యభిషేచనం బొనర్చు." 107 


ప్రతిపదార్థం: సేన= సైన్యం; తమకును= తమకు; కలవారు= ఉన్నవారు; లేనివారు= లేనట్టివారు; అనక= అనే భేదం 
పాటించక; తగువారిన్‌= అర్హులను; అఖిల సమర పండితులన్‌= సమస్త యుద్దాలలో విశారదులైనవారిని; ఏరి= ఎన్ని; 
చెప్పెదన్‌= నీకు తెలుపుతాను; వారిన్‌= అట్టివారలను; నీ బలములు+ఏడున్‌= నీ ఏడక్షొహిణులను; నడపన్‌= నడపటానికి; 
చాలించి= సమర్గులను చేసి; అభిషేవనంబు+ఒనర్పు= అభిషేకం చేయుము. 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'తమకు సైన్యం కలవారు లేనివారు అనే భేదం లేక సకల యుద్దాలలో కోవిదులైనవారును, అర్హులును 
అయినవారిని పేర్కొంటాను. నీ బలము లేడింటిని నడపటానికి సమర్గులైన వారికి ప్రత్యేక నాయకులుగా నీవు 
అభిషేకించుము.” 


వ. అనిన 'నట్ల చేయుదు; వారెవ్వ రెవ్వరు? నిరూపింపు'మని యడిగినం గుంతీనందనునకు దేవకీనందనుం 
డిట్లనియె. 108 


ప్రతిపదార్థం: అనినన్‌; అట్టు+అ= అట్టే, చేయుదున్‌; వారు; ఎవ్వరు+ఎవ్వరు= ఎవరెవరు; నిరూపింపుము= నిశ్చయించుము; 
అని అడిగినన్‌; కుంతీనందనునకున్‌= ధర్మజునకు; దేవకీనందనుండు= దేవకీతనయుడైన శ్రీ కృష్ణమూర్తి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి మాటలు విని ధర్మజుడు “నీవు చెప్పినట్టే చేస్తాను. వా రెవరో నిశ్చయింపు'మని అడుగగా 
దేవకీపుత్రుడు ఇట్టా అన్నాడు: 


సీ,  'పటుపరాక్రనునిధి పాంచాలపతియు, న । మానుష తేజుండు మత్స్యవిభు(డు, 
శత్రుభీకరమూర్తి సాత్యకియును, జరా | సంధాగ్ర తనయుండు శౌర్యఘనుండు 
సహదేవుండును, ధైర్యశాలి యాదవశిరో । మణి చేకితానుండు, మహితవిభవ 
ఖని యగు శిశుపాల తనయుండు దోర్దర్ప । ధుర్యుండు ధృష్టకేతుండు, సమర 


తే.  లంపటుండు శిఖండియు లావు వెరవు । గలరు, నీయెడ ననురక్తి/లరు, సాల 
బెంపుగల, రుక్కు ముట్టిన తెంపుగలరు । కోరి పతులుగ జేయు మక్షోహిణులకు. 109 


ప్రతిపదార్థం: పటు పరాక్రమనిధి= దృఢమైన శౌర్యానికి ఆశ్రయమైనవాడు; పాంచాల పతియున్‌= పాంచాలదేశాధీశుడు 
(ద్రుపదుడు; అమానుష తేజుండు= మానవశక్తికి మీరిన ప్రతాపంకలవాడు; మత్య్యవిభుండు= మత్స్యదేశ ప్రభువు విరాటుడును; 
శత్రుభీకరమూర్తి, సాత్యకియును= విరోధులకు వెరపు గలిగించే స్వరూపం గల సాత్యకియున్నూ; శౌర్యఘనుండు= పరా(క్రమంచేత 
గొప్పవాడు; జరాసంధ+అ(గ్రతనయు(డు= జరాసంధుడి పెద్దకొడుకు; సహదేవుండును= సహదేవుడనేవాడున్నూ; ధైర్యశాలి= 
ధైర్యంకలవాడు; యాదవ శిరోమణి= యాదవులలో శ్రేష్టుడు; చేకితానుండున్‌= చేకితానుడనేవాడును; మహిత విభవఖని= 
గొప్ప వైభవాలకు గనివంటివాడును; దోః+దర్పధుర్యుండు= భుజబలమునందు మిన్న అయిన; శిశుపాల తనయుండున్‌= 
శిశుపాలుడి పుత్రుడు; అగు= అయినట్టి; ధృష్టకేతుండున్‌= ధృష్టకేతువనేవాడును; సమరలంపటుండు= యుద్దాలందు 
అత్యాసక్తికలవాడు; శిఖండియున్‌= భీష్ముడిని వధించటానికి ఈశ్వరుడి వరం వలన (ద్రుపదుడికి ముందు కూతురై పుట్టి పిదప 
కొడుకుతనమును పొందిన శిఖండి అనేవాడును; లావున్‌= బలం; వెరవున్‌= ఉపాయాన్ని; కలరు= కలిగి ఉన్నారు; నీ యెడన్‌= 
నీపట్ల; అనురక్తిన్‌= అనురాగాన్ని; కలరు= కల్షినవారు; చాలన్‌= మిక్కిలి; పెంపు+కలరు= గొప్పతనం కలవారు; ముట్టినన్‌= 
తాకితే; తెంపు+కలరు= సాహసం చూపగలవారు; అక్షోహిణులకున్‌= నీ సేనలకు; కోరి= ఇష్టపడి; పతులుగన్‌+చేయుము= 
నాయకులుగా నియమించుము. 


తాత్సర్యం: గొప్ప పరా(క్రమరాశిఅయిన (ద్రుపదుడు, మానవాతీత (ప్రతాపంగల విరాటుడు, శత్రువులకు భయం 
కలిగించే స్వరూపంగల సాత్యకి, మిక్కిలి శౌర్యవంతుడైన జరాసంధుడి పెద్ద కుమారుడగు సహదేవుడు, యాదవులలో 
ఉత్తముడును, ధైర్యవంతుడును అయిన చేకితానుడు, గొప్ప వైభవాలకు నెలవైనవాడు, భుజబలం కలిగినవాడు, 
శిశుపాలుడి నందనుడు అయిన ధృష్టకేతువు, యుద్దములందు మిక్కిలి ఆసక్తిగల శిఖండి బలసంపన్నులు, 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 553 


ఉపాయశాలులు. నీయెడ ప్రేమగలవారు, చాల గొప్పతనంగలవారు, సాహసోపేతులు. అట్టి వీరిని ఏడ్లురినీ నీ 
అక్షాహిణులకు అధిపతులను గావించుము. 


నిశేషం: ధృష్టకేతుడి వృత్తాంతము: 


శిశుపాలుడు చేదివంశంలో దమఘోషుడనే రాజుకూ, సాత్వతికీ నాల్గు చేతులతో, ఫాలనేత్రంతో పుట్టి గార్హభ 
స్వరంతో ఏడుస్తుండగా తలిదండ్రులు భయాళ్ళర్య నిమగ్నులైనారు. అప్పుడు అశరీరవాణి “ఇతడిని ఇతరులు చంపలేరు. 
ఎవడు వీడిని ఎత్తుకొన్నప్పుడు ఎక్కువగానున్న రెండు చేతులూ, నొసటి కన్నూ అణగిపోతాయో అతడే వీడి పాలిటికి 
అంతకుడు” అని చెప్పింది. జననీజనకులు చూడవచ్చినవారికెల్ల తమ కుమారుడిని ఎత్తుకొనటానికి ఇస్తూ వచ్చారు. ఒకసారి 
బలరామకృష్ణులు తమ మేనత్త సాత్వతిని చూడదలచి ఆమె ఇంటికి వచ్చారు. సాత్వతి తన కొడుకును ముందు బలరాముడికీ, 
తరువాత శ్రీకృష్ణుడికీ ఎత్తుకొనటానికి ఇచ్చింది. అచ్యుతుడు బాలునెత్తుకొనగానే వాని మిక్కిలి చేతులు, మిక్కిలి కన్ను 
మాయమయ్యాయి. సాత్వతి భయపడింది. మురవైరి వలన తన సుతునకు ముప్పు తప్పదని (గహించి” 'నారాయణా! వీడు 
మున్ముందు దుర్మార్గుడయి నీకు అప్రియాలు ఆచరించినప్పటికీ, నన్ను జూచి వీని శతాపరాధములు మన్నించవలసినదిగా' 
వేడింది. కృష్ణు డంగీకరించాడు. శిశుపాలుడు కృష్ణుడి పట్ట అకారణ ద్వేషం వహించి అతడు లేని సమయంలో ద్వారకాపురిని 
దహించాడు. భోజవంశ (ప్రభువులు తమ భార్యలతో రైవతకాద్రిలో విహరిస్తూ ప్రమత్తులై ఉండగా వారిని నిర్ణయుడై 
వధించాడు. వసుదేవుడి యాగహయాన్ని అపహరించి అతడి అశ్వమేధమునకు విఘ్నం కల్గించాడు. ఇంతేకాక వాగ్విషయాలైన 
అపచారాలెన్నో చేశాడు. ధర్మజుడు రాజసూయ యాగ సమయంలో భీష్మాది వృద్దుల అనుమతితో శ్రీకృష్ణుడిని పూజిస్తూ 
ఉండగా అతడు అ(గపూజకు అనర్హుడని నిండుసభలో నానా దుర్భాషలాడాడు. అత్తకిచ్చిన మాట(ప్రకారం నూరు తప్పులు 
సహించి మరి భరించలేక శౌరి చక్రంతో అతడి తల ఖండించాడు. శిశుపాలు నట్టా సంహరించి మాధవుడు నాడి. కొడుకును 
చేది రాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. అతడే ధృష్టకేతుడు. పాండవులకు హితుడై, కురుక్షేత్ర సంగ్రామ రంగంలో పాండవ 


పక్షం వహించాడు. 

వ. అని దండనాథుల నిశ్చయించి వెండియు. 110 
ప్రతిపదార్థం: అంటూ ఏడక్షాహిణులకు దండనాయకులను నిర్దారించాడు కృష్ణుడు. మరల. (ఇట్లా అన్నాడు) 

క.  'కురుసైన్యము నిస్సారం | బరయంగ మన బలము లెల్ల నతిద్భఢములు; నీ 


వరవాయి గొనక నడపుము । ధరణీశ్వర! సేన మొగము దైవమ నీకున్‌. 111 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= భూవల్లభా!; కురుసైన్యము= కౌరవసేన; నిస్పారంబు= శక్తిహీనమైనది; అరయంగన్‌= ఆలోచించగా; 
మన బలములు+ఎల్లన్‌= మన సైన్యాలన్నియు; అతి ధృఢములు= మిక్కిలి గట్టివి; నీవు= నీవు; అరవాయి+కొనక= 
వెనుదీయక; నడపుము= సైన్యమును కదలించుము; నీకున్‌= నీకు; సేనమొగము= సేనాగ్రభాగమునందు; దైవము+అ= దేవుడే 
నిలిచి ఉంటాడు. 


తాత్పర్యం: 'ధర్మజా! కౌరవసేన శక్తిహీనం. ఆలోచించగా మనబలాలు మిక్కిలి చేవగలవి. నీవు సంకోచించక 
సేనలను నడుపుము. నీ సేనకు అగ్రభాగాన దేవుడే నిలిచి ఉంటాడు. 


క. నీ యనుజులు దివిజులకు న । జేయులు ధృతరాష్ట్రసుతులం జెబుచుట వ్రేంగే? 
తోయజనాశము గజలీ । లాయత్తము గాదె! యెత్తు మాహవమునకున్‌.' 112 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ+అనుజులు= నీ తమ్ములు; దివిజూలకున్‌= దేవతలకు కూడ; అజేయులు= జయింపరానివారు; ధృతరాష్ట్ర 
సుతులన్‌= ధృతరాష్ట్రుడి కుమారులను; చెటుచుట= నాశం చేయటం; ్రేశే?= భారమా?; (కాదనిభావం) తోయజనాశము= 
పద్మాలను పాడుచేయటం; గజలీలా+ఆయత్తము+కాదె!= ఏనుగు యొక్క క్రీడలకు అధీనమైనదే కదా! ఆహవమునకున్‌= 
యుద్దానికి; ఎత్తుము= బయలుదేరుము. 


తాత్సర్యం: నీ తమ్ములు వేల్పులకు సైతం గెలువరానివారు. కౌరవులను నాశనం చేయటం వారికి భారం కాదు. 
తామరల గుంపులను ధ్వంసం చేయటం గజక్రీడలకు లోబడినదే కదా! నీవు యుద్దానికి బయలుదేరుము.' 


విశేషం: అలం: నిదర్శన. 


వ. అని నిర్ణయించి నారాయణుండు నిజనివాసంబునకుం జనియె; ధర్మతనయుండు దమ్ములుం దానును 
బ్రియంబంది యారాత్రి సుఖనిద్ర సేసిరి; రపకడయ పాండవాగ్రజుం డనుజతనుజ దనుజాంతక సామంత 
మంత్రి పురోహిత సహితంబుగాం బేరోలగంబున నుండి సమస్త పరివారంబును వినం గార్యంబు నిశ్చయంబుం 
దెలియంబలికి, తగువారలతో సముచిత సంభాషణంబులు సేసి, మహనీయ మహిమ వెలయం 
బుండరీకాక్షుండు పనిచినట్ల పాంచాలనాథ ప్రముఖుల నక్షౌహిణులకు నధిపతులుగా వేటువేట 
యభిషేకించి, శ్వేతవంశజాతుం డగుటంజేసి శ్వేతుండనం బ్రఖ్యాతుం డగు ధృష్టద్యుమ్మునకు నుత్మృష్ట 
ప్రకారంబున నభిషేకం బొనర్షి సర్వసేనాధిపత్యంబునకుం బట్టంబుగట్టి, యయ్యెనమండ్రను దక్కటి దొరలను 
గనుంగొని మధురవాక్యంబుల నగ్గించి కౌరవులతోడి కయ్యంబునకుం గురుక్షేత్రంబునకు విడియం 
బోద'మని చెప్పి వారినెల్ల ధనంజయునకుం జూపి. 113 


ప్రతిపదార్థం: అని, నిర్ణయించి= కార్యం నిశ్చయించి; నారాయణుండు; నిజ నివాసంబునకున్‌= తనదైన యింటికి; 
చనియెన్‌= వెళ్ళాడు; ధర్మతనయుండున్‌; తమ్ములున్‌; తానును; ప్రియంబు+అంది= సంతోషం పొంది; ఆ రాత్రి; సుఖనిద్ర 
చేసిరి= హాయిగా నిదురపోయారు; రేపకడ+అ= ఉదయముననే; పాండవ+అ(గ్రజాండు= పాండవులలో తొలుత జన్మించిన 
ధర్మజుడు; అనుజ= తమ్ములు; తనుజ= కుమారులు; దనుజ+అంతక= రాక్షసులను అంతమొందించిన శ్రీకృష్ణుడు; 
సామంత= సామంత రాజులు; మంత్రి= సచివులు; పురోహిత సహితంబుగాన్‌= పురోహితులతో కూడ; పేరు+ఓలగంబునన్‌+ 
ఉండి= నిండు సభలో ఉన్నవాడై; సమస్త పరివారంబును వినన్‌= సకల పరిజనం వింటూ ఉండగా; కార్యంబు నిశ్చయంబు= 
యుద్ద కార్య నిర్లయాన్ని; తెలియన్‌+పలికి= వారందరికీ తెలిసేటట్లు చెప్పి; తగువారలతోన్‌= తగినవారితో; సముచిత 
సంభాషణంబులు చేసి= మిక్కిలి తగిన మాటలు మాటాడి; మహనీయ మహిమ= గొప్ప సంపదలు; వెలయన్‌= మెరయగా; 
పుండరీక+అక్షుండు= శ్రీకృష్ణుడు; పనిచిన+అట్ల= ఆజ్ఞాపించినట్టే, పాంచాల నాథ (ప్రముఖులన్‌= (ద్రుపదుడు మున్నగువారిని; 
అక్షాహిణులకున్‌= సేనా విభాగాలకు; అధిపతులుగాన్‌= నాయకులుగా; వేణువేణ= (ప్రత్యేకంగా; అభిషేకించి; శ్వేత 
వంశజాతుండు+అగుటన్‌+చేసి= శ్వేతుడి వంశంలో జన్మించినవాడు కావటంవలన; శ్వేతుండు+అనన్‌= శ్వేతుడనే నామంతో; 
ప్రఖ్యాతుండు+అగు= (ప్రసిద్దిగాంచిన; ధృష్టద్యుమ్నునకున్‌= (ద్రుపద మహీపతి కుమారునకు; ఉత్కృష్ట (ప్రకారంబునన్‌= 
శ్రేష్టమైన పద్దతితో; అభిషేకంబు+ఒనర్చి; సర్వసేనా+ఆధిపత్యంబునకున్‌= సకల సైన్యాల దొరతనానికి; పట్టంబు+కట్టి= 
పట్టాన్నిచ్చి; ఆ+ఎనమం[డ్రను= ఆ ఎనిమిదిమందిని అనగా సర్వ సైన్యాధ్యక్షుడైన ధృష్టద్యుమ్నుడినీ; అక్షౌహిణీ నాయకులగు 
(ద్రుపద, విరాట, సాత్యకి, సహదేవ, చేకితాన, ధృష్టకేతు, శిఖండులనూ; తక్కటి దొరలను= మిగిలిన రాజులనూ; కనుంగొని; 
మధుర వాక్యంబులన్‌= ప్రియమైన వచనాలతో; అగ్గించి= కొనియాడి; కౌరవులతోడి కయ్యంబునకున్‌; కురుక్షేత్రంబునకున్‌; 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 555 


విడియన్‌+ పోదము= దిగుటకు వెళ్ళుదాము; అని చెప్పి; వారిన్‌+ఎల్లన్‌= వారందరినీ; ధనంజయునకున్‌+చూపి= అర్జునుడికి 
చూపి. 


తాత్పర్యం: ఇట్లా నిర్ణయం చేసి కృష్ణుడు తన నివాసానికి వెళ్ళాడు. ధర్మరాజు, అతడి తమ్ములు సంతోషం పొంది 
ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారు. తెల్లవారగనే యుధిష్టరుడు తమ్ములతో, కుమారులతో, శ్రీకృష్ణుడితో, సామంత 
రాజులతో, మంత్రులతో, పురోహితులతో కూడి నిండు కొలువుండి పరిజనులందరూ వినేటట్టు యుద్దం 
నిర్ణయమైనట్లు తెలియబలికాడు. తన వారలతో తగు మాటలాడి, సమున్నత వైభవంతో శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించిన 
విధంగా ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షైహిణులకు నాయకులను కావించాడు. విశేషించి ధృష్టద్యుమ్నుడికి 
ఉత్తమ పద్దతిలో అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. పిదప ఆ ఎనిమిది మందిని, మిగిలిన 
రాజులనూ చూచి, ప్రియవచనాలతో వారిని శ్ఞాఘించి, కౌరవులతో యుద్దం చేయటానికి కురుక్షేత్రానికి మనం తరలి 
వెళ్ళుదా' మని చెప్పి వారినందరినీ అర్జునుడికి చూపి (ఇట్లా అన్నాడు 


ఉ. “ఎప్పుడు నెయ్యెడం బొదివి యిందటికుం దగ నీవు కంటికిన్‌ 

టెప్పయుం బోలె మాటయి నెటిం బను లారసి యొజ్జచాడ్పునం 

జెప్పుచు వీరిబుద్ది/గొని చేయుము కార్యము; నీకు రక్షగా 

నిప్పరమేశ్వరుండు గల; డిచ్చు శుభం' బని చూపె6 గృష్టునిన్‌. 114 
ప్రతిపదార్థం: ఎప్పుడున్‌= ఎల్లవేళల; ఏ+యెడన్‌= ఎల్లచోటుల; పొదివి= క్రమ్ముకొని; ఇందణకున్‌= ఇచ్చటివారందరికీ; తగన్‌= 
ఒప్పిదంగా; నీవు= నీవు; కంటికిన్‌= కంటికి; ణెప్పయున్‌+పోలెన్‌= రెప్పవలె; మాటు+అయి= అడ్డమై; నెటీన్‌= చక్కగా; 
పనులు+ఆరసి= కార్యాలు విచారిస్తూ; ఒజ్జ చాడ్సునన్‌= గురుడి చందంగా; చెప్పుచున్‌= హితవు గరపుతూ; వీరిబుద్దిన్‌+కొని= 
వీరి అభిప్రాయం మన్నించి; కార్యము చేయుము= కర్తవ్యం నిర్వహించుము; నీకున్‌= నీకు; రక్షగాన్‌= రక్షకుడుగా; ఈ+పరమ+ 
ఈశ్వరుండు కలండు= ఈ దేవాధిదేవుడే ఉన్నాడు; శుభంబు+ఇచ్చున్‌= శుభం కలిగిస్తాడు; అని+కృష్ణునిన్‌+చూపెన్‌= 
అంటూ శ్రీకృష్ణుడిని చూపాడు. 


తాత్సర్యం: 'అర్జునా! ఎల్లవేళలందునూ ఎల్లతావులందునూ (క్రమ్ముకొని వీరందరినీ కంటిని రెప్పవలె కాపాడుతూ, 
పనులన్నింటినీ పరిశీలిస్తూ గురునివలె హితం గరపుతూ, వీరి తాత్పర్యం మన్నిస్తూ కర్తవ్యం సల్పుము. ఈ పరమ 
పురుషుడే నీకు రక్షకుడు. శుభాలు అనుగ్రహించగలడు” అని శ్రీకృష్ణుడిని చూపాడు. 

వ 


[| ఇట్లు గాంభీర్య మాధుర్య ధుర్యుందైన యుధిష్టిరుండు వరిష్ట ప్రభువుల చిత్తంబు లారాధించి సర్వజన 
సమ్మతంబుగా సమరోత్సాహంబు చేసి మహోల్లాసంబునం బ్రస్థాన భేరి సబవంబంచిన. 115 


ప్రతిపదార్థం: ఇట్లు; గాంభీర్య మాధుర్య ధుర్యుండు= గాంభీర్య మాధుర్య గుణములు వహించేవాడు; (గాంభీర్యమనగా 
కోపం దుఃఖం మొదలైన వాటిచేత వికారం పొందకుండటం; మాధుర్యమంటే దయ, సౌశీల్యం, సౌజన్యం); ఐన= అయినట్టి; 
యుధిష్టిరుండు; వరిష్ట ప్రభువుల చిత్తంబులు= (శ్రేష్టులైన రాజుల మనస్సులు; ఆరాధించి= పూబించి; సర్వజన సమ్మతంబుగాన్‌= 
సకల జనులకు ఇష్టమయ్యేటట్టు; సమర+ఉత్సాహంబు చేసి= యుద్దం చేసే పూనిక వహించి; (రాజునకు (ప్రభుశక్తి, మం|త్రశక్తి, 
ఉత్సాహశక్తి ఉండవలెను. ఈ మూడు శక్తులు ధర్మజుడిలో ముప్పిరిగొన్నవి); అతడు మహా+ఉల్లాసంబునన్‌= మిక్కిలి 
సంతోషంతో; ప్రస్థాన భేరి= ప్రయాణ (యుద్ద) వేళ (మోగించే ఢంకా; చజవన్‌+పంచినన్‌= (మోగించటాని కాజ్ఞాపించగా. 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా గాంభీర్య మాధుర్య గుణ ధురీణుడైన ధర్మజుడు ఉత్తమ (ప్రభువుల మనస్సులు 
ఆరాధించి సకల జనులకు అంగీకారమయ్యేటట్టు యుద్దంచేయటానికి పూనిక వహించినవాడై, పరమ సంతోషంతో 
ప్రస్థాన భేరి మైోగించండని ఆజ్ఞాపించాడు. 


సీ, బీటిండ తాంకున బీ(టలు వాటిన । పచ్చిగోడల మాడ్కి- బగిలె దిశలు, 
కాంగిన యెసరుల కరణి బొరిం బొరి | శరనిధు లుప్పాంగి పొరలంబడియెం 
గలముపైం గీలించి గాలి కెత్తిన చాంప । వోలె మిన్నంతయు బూరటిల్లెం 
గులపర్వతావళి కులిశభయంబున । బెదరి వాపోవున ట్లెదురుసెలంగె, 


తే. ధాత్రి కుమ్మరి సారె విధమున. దిరిగెం । జిత్రరూపులభంగి నిశ్చేష్టితంబు 

లయ్యె సర్వభూతములు( బ్రయాణభేరి । భూరి నిష్టుర ఘోరభాంకార మడర. 116 
ప్రతిపదార్థం: ప్రయాణ భేరి= యుద్ద ప్రయాణ సమయంలో మోగించబడిన భేరి యొక్క; భూరి= గొప్పదైన; నిష్టుర= 
కఠినమైన; ఘోర= భయంకరమైన; భాంకారము+అడరన్‌= భాంకారం వ్యాపించగా; బీణు+ఎండ తాంకునన్‌= మిక్కుటమైన 
ఎండ తగులగా; బీంటటలు+పాజిన= పగుళ్ళు విడిచిన; పచ్చి గోడల మాడ్కిన్‌= మట్టి ముద్దలతో పెట్టిన పచ్చి గోడలవలె; 
దిశలు= దిక్కులు; పగిలెన్‌= (బ్రద్దలయ్యాయి; కాంగిన్‌+ఎసరులకరణిన్‌= తెర్లిన ఎసళ్ళవలె; శరనిధులు= సముద్రములు; 
పారిన్‌+పొరిన్‌= అత్యంతం; ఉప్పొంగి= పైకి ఉబికి; పొరలన్‌+పడియెన్‌= (క్రిందికి పొరలినవి; కలముపైన్‌= పడవమీద; కీలించి= 
అమర్చి; గాలికిన్‌+ఎత్తిన చాప+పోలెన్‌= గాలి కొరకు పైకెత్తిన తెరచాపవలె; మిన్ను+అంతయున్‌= ఆకాశమంతా; బూరటిల్లెన్‌= 
నిండుగా ఉబ్బింది; కులపర్వత+ఆవళి= ఏడు కులగిరులు; కులిశభయంబునన్‌= ఇంద్రుడి వజ్రాయుధం వలని భీతిచేత; 
బెదరి= జంకి; వాపోవునట్టు= ఆక్రోశిస్తూ ఉన్న విధంగా; ఎదురు+చెలలౌన్‌= ప్రతిధ్వని ఒప్పింది; కుమ్మరి సారె విధమునన్‌= 
కుమ్మరిచ(క్రం వలె; ధా(త్రి= పుడమి; తిరిగెన్‌= (భ్రమించింది; సర్వభూతములు= సకల ప్రాణులు; చిత్రరూపుల భంగిన్‌= 
పటంలో లిఖించబడిన బొమ్మలవలె; నిశ్చేష్టితంబులు+అయ్యెన్‌= కదలిక లేకుండినవి. 


తాత్సర్యం: ధర్మజుడి యుద్ద ప్రయాణభేరియొక్క దారుణమైన కఠిన భాంకారం వ్యాపించగా మిక్కిలి ఎండకాసినపుడు 

మట్టి ముద్దలతో పెట్టిన పచ్చి గోడలమాదిరి దిక్కులు (బ్రద్దలయ్యాయి. తెర్లిన ఎసరు నీళ్ళవలె సముద్రాలు 
యు యలు యు యు లా 

అంతకంతకూ ఉప్పొంగి గట్టమీదికి పొర్లిపారాయి; పడవపై అమర్శి గాలికెత్తిన తెరచాపవలె ఆకసమంతా 

నిండిపోయింది; ఇంద్రుడి వజ్రాయుధపు (వేటుకు భయపడి సప్తకుల పర్వతాలు ఆక్రోశిస్తున్నవో అన్నట్టు ప్రతిధ్వని 

చెలరేగింది. కుమ్మరివాడి చక్రం మాదిరి భూమి గిరగిరా తిరిగింది. పటంలో లిఖించబడిన బొమ్మలవలె సకల 

ప్రాణులు నిశ్చలంగా నిలిచిపోయాయి. 


విశేషం: కుల పర్వతాల సంఖ్య ఏడు-మహేం[ద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియా(త్రం. 


పాండవులు కౌరవులతోడి యుద్ధంబునకు వెడలుట (సం. 5-149-49) 


వ. ఇట్లు ప్రస్థాన భేరి చెలంగిన సకల సైన్యంబులు దండనాథ సహితంబుగా సన్నద్దంబులయ్యె; మటునాండు. 117 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 557 


ప్రతిపదార్థం: ఇట్టు; ప్రస్థాన భేరి= ప్రయాణభేరి; చెలంగినన్‌= మోగగా; సకల సైన్యంబులు= సమస్త సేనలు; దండనాథ 
సహితంబుగాన్‌= సేనానాయకులతో కూడ; సన్నద్దంబులు+అయ్యెన్‌= యుద్దానికి సంసిద్దమయ్యాయి; మణునా(డు= మరుసటి 
దినం. 


తాత్సర్యం: ప్రయాణభేరి మోగగానే యుద్ద యాత్రకు సమస్త సైన్యాలు, దండనాయకులతో సంసిద్దమయ్యాయి. 
ఆ మరుసటి రోజు. 
ఉ. భూరి విభూతి. బెండ్లికిని బోవు తెజంగున. బాండునందనుల్‌ 

దారును బుత్తులున్‌ హరియు. దమ్ముండు నుజ్జ్వల చారులీల శృం 

గారము చేసి, సమ్మద వికాస మెలర్చ(గ వీర సంభ్రమో 

దార సముద్దతిం జనిరి ద్రౌపది యున్నెడ కందటుం దగన్‌. 118 


ప్రతిపదార్థం: భూరి విభూతిన్‌= అధిక వైభవంతో; పెండ్డికిని+పోవు తెణంగునన్‌= పెండ్లికి వెళ్ళే విధంగా; పాండు నందనుల్‌= 
పాండవులు; తారును= తామున్నూ; పుత్రులున్‌= తమ కుమారులున్నూ; హరియున్‌= గోవిందుడూ; తమ్ముండున్‌= అతడి 
అనుజుడైన సాత్యకీ; ఉజ్జ్వలచారులీలన్‌= సొంపారు సుందర విలాసంతో; శృంగారము+చేసి= అలంకరించుకొని; సమ్మద 
వికాసము+ఎలర్సయగన్‌= సంతోషకళ అతిశయించగా; వీర సం(భ్రమ+ఉదార సముద్దతిన్‌= వీరులయొక్క త్వరతో కూడిన 
గొప్పదైన దర్పంతో; (ద్రౌపది+ఉన్న+ఎడకున్‌= పాంచాలిఉన్న (ప్రదేశానికి; తగన్‌= ఒప్పుగా; అందణున్‌= ఎల్లరు; చనిరి= 


వెళ్ళారు. 


తాత్సర్యం: మహా వైభవంతో పెళ్ళికి వెళ్ళే విధంగా పాండుకుమారులు తామూ తమ పుత్రులూ, శ్రీకృష్ణుడూ అతడి 
తమ్ముడైన సాత్యకీ సుందర విలాసాలు సొంపారే తీరున అలంకారాలు కావించుకొని సంతోష కళలు మొగ్గలు 
తొడుగగా, వీరుల యొక్క త్వరతో గూడిన గొప్ప దర్పంతో పాంచాలిఉన్న ప్రదేశానికి అందరూ వెళ్ళారు. 


వ. ఇట్లుచని యమ్మహాదేవి నామంత్రణంబు సేసి తత్తభృతి పుణ్యస్త్రీ కరకలితలలితాక్షతంబులు గైకొని, 


తో 
విప్రాశీర్వాదంబులాదరించుచు, భద్రపాఠక శ్లోకంబు లాకర్ణించుచు, శోభన పదార్ధంబులు గనుంగొనుచు, 
నాంగిక మాంగల్య సూచకంబులు సేకొనుచు వెడలునప్పుడు. 119 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; చని= వెళ్ళి; ఆ+మహాదేవిన్‌= ఆ ద్రౌపదిని; ఆమం(త్రణంబు చేసి= వెళ్ళివస్తామని చెప్పి 
వీడ్కొని; తద్‌ ప్రభృతి పుణ్య స్తీ కరకలిత లలిత+అక్షతంబులు= పాంచాలి మున్నుగాగల సువాసినుల యొక్క చేతుల 
యందలి ఇంపైన అక్షతలు; కైకొని= స్వీకరించి; విప్ర+ఆశీర్యాదంబులు= (బ్రాహ్మణుల యొక్క దీవనలు; ఆదరించుచున్‌= 
గౌరవ పూర్వకంగా (గ్రహిస్తూ; భద్ర పాఠక శ్లోకంబులు= మంగళ పాఠకుల యొక్క పద్యాలు; ఆకర్షించుచున్‌= వింటూ; శోభన 
పదార్హంబులు కనుంగొనుచున్‌= ఎదురుగా వచ్చే చందనాది మంగళ (ద్రవ్యాలను దర్శిస్తూ; ఆంగిక మాంగల్య సూచకంబులు= 
తమ శరీరంలో పొడముచున్న శుభ నిమిత్తాలు; చేకొనుచున్‌; వెడలునప్పుడు= కదలే సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా పాండుకుమారులు పట్టపురాణిఅయిన (ద్రౌపదితో వెళ్ళి వస్తామని చెప్పి, ఆమె దగ్గర 
వీడ్కోలు పొందారు. పాంచాలి మున్నగు ముత్తెదువల చేతులలోని మంగళాక్షతలు స్వీకరించి, భూసురులిచ్చే 
దీవనలు (గ్రహిస్తూ మంగళ పాఠకుల యొక్క పద్యాలు ఆలకిస్తూ, శుభసూచకాలై ఎదురుగా వస్తున్న మంగళ 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


వస్తువులను వీక్షిస్తూ తమ దేహములందు కలుగుతున్న శుభ నిమిత్తాలను కనుగొని మెచ్చుతూ తరలి వెళ్ళే 
సమయంలో 


క. తగ శంఖ కాహళాదిక | మగు మంగళ తూర్యసంచయము గంభీరం 
బుగ మోసె జయము. దెలుపుచు । జగతీశ్వరు మోల నాకసము దీటుకొనన్‌. 120 


ప్రతిపదార్థం: తగన్‌= ఒప్పిదమైనట్టు; శంఖ కాహళ+ఆదికము+అగు= శంఖములు, బాకాలు మొదలుగా గల్గిన) మంగళ 
తూర్య సంచయము= ఢక్క మొదలైన మంగళ వాద్యాల యొక్క సమూహం; ఆకసము దీటుకొనన్‌= ఆకాశం నిండగా; 
జయమున్‌+తెలుపుచున్‌= గెలుపున్‌ సూచిస్తూ; జగతీ+ఈశ్వరు మోలన్‌= భూవల్లభుడి యెదుట; మోసెన్‌= మోగింది. 


తాత్సర్యం: శంఖాలు బాకాలు మొదలైన మంగళవాద్యాల సమూహం గగనతలం నిండగా విజయసూచకమై 
ప్రభువైన ధర్మజుడి మోల (మోగింది. 


క. మనుమని జయప్రయాణం । బనుమోదింపంగ నా సుధాంశుండు సనుదెం 
చినకరణి గొడుగు కుంతీ ।; తనయాగ్రజుమోల నతిసితప్రభ నొప్పెన్‌. 121 


ప్రతిపదార్థం: మనుమని జయ(ప్రయాణంబు= తన మనుమడి యొక్క యుద్ద ప్రయాణాన్ని; అనుమోదింపంగన్‌= 
అంగీకరించటానికి; ఆ సుధా+అంశుండు= అమృతకిరణుడైన ఆ చంద్రుడు; చనుదెంచిన కరణిన్‌= వచ్చినాడేమో అన్న 
విధంగా; గొడుగు= ఛత్రం; కుంతీ తనయ+అ(గ్రజుమోలన్‌= కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మజుడి ఎదుట; అతిసితప్రభన్‌= 
మిక్కిలి తెల్లని కాంతితో; ఒప్పెన్‌= శోభిల్లింది; (అమృతము తెల్లనిది; అమృత కిరణు(డు గనుక చంద్రుడు తెల్లనివాడు; 

(30) (30) (30) (30) 
ధవళచ్చత్రానికి పోలికగా చంద్రుడిని చెప్పటం రుచిరం; ధర్మజుడు చంద్రవంశంలో జన్మించాడు కనుక చంద్రునికి మనుమడు; 
మనుమడు ప్రయాణమవుతుండగా తాతగారు వచ్చి చూచి సంతోషించటం సహజం, సమంజసం.) 


తాత్పర్యం: తన మనుమడు కురుక్షేత్రానికి పయనం కాగా, అతడి యుద్దయా(త్రను అంగీకరించటానికి అమృత 
కిరణుడైన చంద్రుడు వచ్చాడేమో అన్నట్లుగా కుంతీ తనయులలో తొలుతటి వాడైన ధర్మపుత్రుడి యెదుట మిక్కిలి 
ధవళకాంతితో గొడుగు (ప్రకాశించింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
వ. అట్టి యెడ నమ్మహీవల్లభుండు. 122 


తాత్పర్యం: ఆ సమయంలో ఆ ధర్మరాజు. 


క _ ఉచితగతిం జేరి వంది | ప్రచయము. గీర్తింప నెక్కె రథమం దొనరన్‌ 
ఖచియించిన వజ్రంబుల । రుచులను బొలుపారు సీవిరులు బెరయంగన్‌. 123 


ప్రతిపదార్థం: ఉచితగతిన్‌+చేరి= యుక్తమగు విధాన తన దగ్గరకు వచ్చి; వంది ప్రచయము= స్తోత్ర పాఠకుల యొక్క 
సమూహం- బట్టువారు; కీర్తింపన్‌= పొగడగా; ఒనరన్‌= చక్కగా; ఖచియించిన= పొదిగినట్టి; వజ్రంబుల రుచులను= వజ్రాల 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 559 


కాంతులతో; పొలుపారు= (ప్రకాశించు; సీవిరులు= వింజామరలు; బెరయంగన్‌= పార్యములందు ఆవరించగా; రథమందున్‌+ 
ఎక్కెన్‌= ధర్మజుడు తేరిలో ఎక్కాడు. 


తాత్సర్యం: బట్టువారు గారవంగా తన చెంతకు జేరి స్తుతించగా, వజ్రాలు పొదుగుటచేత కాంతులీనే వింజామరలు 
ఇరుపార్వములందు ఆవరించగా ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. 


వ. తదనంతరంబ. 124 


తాత్పర్యం: అటు తరువాత. 


సీ. వక్ష స్టృలంబున వనమాల క్రాలంగ । వెలిమావు గెడల వాగెలు ధరించి 
నొగలపై హరియొప్ప నగచరకేతువు | మెబియంగ నరదంబు మెటు(గు లడర 
దివ్యకిరీటంబు దీప్తులు భూనభోం | తరమెల్లం గలయంగC బరంగుచుండ 
గాండీవతూణ యుగ్మములు పూర్వాపర । భాగంబులకు నవాభరణములుగం 


తే. దెలి మొగంబుతో నల్ల నేతెంచి యొక్క। పార్వమునం బొడసూపి భూపతికి మొక్కి 
దేవదత్తంబు పూరించె దేవదేవు | పాంచజన్యంబునకు మున్న ఫల్గునుండు. 125 


ప్రతిపదార్థం: వక్షః+స్థలంబునన్‌= గుండెమీద; వనమాల= మోకాళ్ళ వరకు (వ్రేలాడే పూలదండ; (క్రాలంగన్‌= ఒప్పుతుండగా; 
వెలిమావు= తెల్లగుర్రాల యొక్క; గెడల వాగెలు= నోటి కళ్ళాలకు తగిలించి జతకూర్చబడిన పగ్గాలు; ధరించి= చేతబట్టి; 
నొగలపైన్‌= రథము యొక్క నొగల మీద; హరి+ఒప్పన్‌= శ్రీకృష్ణుడు విరాజిల్హుతుండగా; నగచర కేతువు= కపిధ్వజం; 
మెజయంగన్‌= ప్రకాశించగా; అరదంబు మెణు(గులు+అడరన్‌= స్యందనం యొక్క కాంతులు వ్యాపించగా; దివ్య కిరీటంబు 
దీస్తులు= వేల్పులచేత ఒసగబడిన మకుటము యొక్క వెలుగులు; భూనభః+అంతరము+ఎల్లన్‌= భూమ్యాకాశాల మధ్యప్రదేశమంతటను; 
కలయంగన్‌+పర(గుచున్‌+ఉండన్‌= ఎడము లేక నిండగా; గాండీవ= గాండీవమనే విల్లు తూణయుగ్మములు= అమ్ముల 
పొదులయొక్క జత; పూర్వ+అపరభాగంబులకున్‌= తన కుడి యెడమ భుజాలకు; నవ+ఆభరణములుగన్‌= (క్రొత్త సొమ్ములు 
కాగా; తెలి మొగంబుతోన్‌= వికాసంతో కూడిన ముఖంతో; అల్లన్‌= మెల్లగా; ఏతెంచి= వచ్చి; ఒక పార్భ్యంబునన్‌= ఒక 
ప్రక్కగా నిలిచి; పొడసూపి= కనబడి; భూపతికిన్‌= విభుడైన ధర్మజుడికి; యొక్కి= నమస్కరించి; ఫల్లునుండు= అర్జునుడు; 
దేవదేవు పాంచజన్యంబునకున్‌= దేవాధిదేవుడైన శ్రీకృష్ణుడి పాంచజన్యమనే పేరుగల శంఖమునకు; మున్న= ముందుగానే; 
దేవదత్తంబు పూరించెన్‌= దేవదత్తమనే పేరుగల తన శంఖాన్ని ఒత్తాడు. 


తాత్సర్యం: వాసుదేవుడు తన వక్షస్థలంలో వనమాల విరాజిల్లుతుండగా తెల్లని గుర్రాల నోటి కళ్లెములకు 
తగిలించిన పగ్గాలను చేత ధరించి రథం నొగల మీద కూర్చొని ఉన్నాడు. రథంమీద హనుమద్ద్వజం రెపరెపలాడుతోంది. 
రథ కాంతులు దిక్కుల వ్యాపిస్తున్నాయి. ఇంద్రదత్తమైన తన మకుట దీస్తులు రోదసీ కుహరమందు సందులేక 
నిండిపోయాయి. గాండీవం, అక్షయ తూణీర ద్వయం తన కుడి యెడమ భుజాలకు (క్రొత్త సొమ్ములుకాగా. 
వికసించిన ముఖంతో ఫల్నునుడు మెల్లగా వచ్చి ఒక (ప్రక్కగా నిలిచి, తనను కనబరచుకొని, నరేంద్రుడైన ధర్మజుడికి 
నమస్కరించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడి పాంచజన్య శంఖంకంటె ముందుగానే పార్టుడు దేవదత్తమనే తన శంఖాన్ని 


ఒత్తాడు. 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. భీముండుం గవలుం గుమారులును సంప్రీతిన్‌ గదాద్యాయుధో 
ద్దామ స్పీత రుచుల్‌ వెలుంగ, రథ సంతానంబు రమ్యోజ్ఞ్వల 
శ్రీ మీటిన్‌ దగ వచ్చి శంఖములు గర్జిల్లంగ6 బూరించుచున్‌ 
భూమీశుం గని యగ్రభాగమున కొప్పుం బెంపునుం జేయుచున్‌. 126 


ప్రతిపదార్థం: భీముండున్‌= వృకోదరుడూ; కవలున్‌= అమడలైన నకుల సహదేవులు; కుమారులును= అభిమన్యుడు, 
ఉపపాండవులు మున్నగు పు(త్రులును; సంట్రితిన్‌= మిక్కిలి హర్షంతో; గదా+ఆది= గద మొదలైన; ఆయుధ= ఆయుధాలయొక్క; 
ఉద్దామ= అధికమైన; స్పీతరుచుల్‌= స్వచ్చమైన కాంతులు; వెలుంగన్‌= (ప్రకాశించగా; రథసంతానంబు= రథాలగుంపు; రమ్య= 
మనోహరమైన; ఉజ్జ్వల శ్రీమీజన్‌= ప్రకాశవంతమైన శోభతో అతిశయిల్లగా; తగన్‌= ఒప్పిదంగా; వచ్చి; శంఖములు; గర్జిల్లంగన్‌= 
| హో | క ౧ జం 
రొదచేయగా; పూరించుచున్‌= ఊదుతూ; భూమీ+-ఈశున్‌+కని= ధర్మరాజును చూచి; అగ్రభాగమునకున్‌= సేనలయొక్క 
ముందుభాగానికి; ఒప్పున్‌= అందమున్నూ; పెంపున్‌= గౌరవమున్నూ; చేయుచున్‌= కలిగిస్తూ. (నిలబడిరి - అని తరువాతి 
పద్యంలోని క్రియతో అన్వయం). 


తాత్సర్యం: భీమసేనుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు, హర్షంతో గద మొదలైన ఆయుధాల 
యొక్క మిక్కుటమైన స్వచ్చ కాంతులు వెలుగుతుండగా, రథాల యొక్క మనోహర శోభలు అతిశయిల్లగా 
శంఖాలు పూరిస్తూ చనుదెంచి ధరణీవల్లభుడైన ధర్మజుడిని దర్శించారు. 'సైన్యాగ్ర భాగానికి అందం, గౌరవం 
సమకూరుస్తూ (నిలబడ్డారు.) 


క నిలిచిరి, తక్కటి దొరలును | బలుమానుసులును మహోగ్రభంగి సవరణల్‌ 
సెలువొంద నధిపు చుట్టుల | నలంకరించిరి విభూషణాంశుచ్చటలన్‌. 127 


ప్రతిపదార్థం: నిలిచిరి= అభిమన్యుడు మొదలైన కుమారులు నిలబడ్డారు; తక్కటి దొరలును= మిగిలిన (ప్రభువులును; 
బలుమానుసులును= యుద్దం సల్పగల దొడ్డ మనుష్యులును; మహా+ఉ(గభంగిన్‌= మిక్కిలి భయంకరమైన రీతులలో; 
సవరణల్‌= యుద్ద సన్నాహాలు; చెలువు+ఒందన్‌= వన్నెమీరగా; విభూషణ+అంశు+ఛటలన్‌= తాము ధరించిన విశిష్టఆభరణాల 
యొక్క దీప్తి సమూహం చేత; అధిపుచుట్టులన్‌= ధర్మజుడి నలువైపులను; అలంకరించిరి= సింగారించారు. 


తాత్సర్యం: తక్కిన రాజులును, వీరగ్రామణులును మిక్కిలి భయంకరంగా రణసన్నాహకలితులై తాము ధరించిన 
ఆభరణ కాంతిపుంజంతో ధర్మజుడిని నలువైపుల సింగారిస్తూ నిలిచారు. 
వ. అప్పుడు పాండవాగ్రజున కభిముఖంగా. జనుదెంచి. 128 
ప్రతిపదార్థం: అప్పుడు; పాండవ+అ(గ్రజునకున్‌= పాండవులలో పెద్దవాడైన ధర్మనందనునకు; అభిముఖంబుగాన్‌= ఎదురుగా; 
చనుదెంచి= వచ్చి. 
తాత్సర్యం: అపుడు ధృష్టద్యుమ్నుడు ధర్మనందనుడికి అభిముఖంగా వచ్చి. 
క సాష్టాంగ మెటి(గి సమరా । వష్టంభం బొప్ప దివ్యవాహన లీలో 

త్మృృష్టగతిన్‌ ముంగలియై । ధృష్టద్యుమ్నుండు వొలిచె. దేజో మహిమన్‌. 129 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 561 


ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండు= (దుపద తనయుడు); స+అస్ట+అంగము+ఎజంగి= దండాకారంగా ఎనిమిది అవయవాలు 
నేలకు తగిలేటట్టు నమస్కరించి; సమర+అవష్టంభంబు= యుద్దగర్వం; ఒప్పన్‌= అతిశయించగా; దివ్యవాహన లీలా+ఉత్కృష్టగతిన్‌= 

౧ అ డా (2) 
దివ్యమైన అశ్వము యొక్క విలాసముచేత (ప్రశస్తమైన గమనంతో; ముంగలి ఐ= ముందున్నవాడై; తేజో మహిమన్‌= (ప్రతాప 
వైభవంతో; పొలిచెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి, రణదర్పం మేరమీరగా, అశ్వము నధిరోహించి 
విలాసగమనంతో సేనలకు ముందున్నవాడై ప్రతాపదీప్తితో ప్రజ్యలించాడు. 


వ. ఇవ్విధంబునం జారుభీషణంబుగా సన్నద్దుండై యుధిష్టిరుండు గదలి శుభసూచకంబులు గైకొనుచు నడచె; 
నట్టిసమయంబున నెల్లవారి పరిచారకులును శకటాది సకల సాధనంబులును బటగృహంబులును 
మొదలుగా వలయు సమస్త వస్తువు లొడంగూర్లి వెడలిన దండు పటిపై సముద్రంబు గాంపువోవు చందంబయ్యె; 
నిట్లరిగి ధర్మపుత్తుండు కురుక్షేత్రంబు దజియంజొచ్చి బుష్యాశ్రమంబులకు దేవతాయతనంబులకు నలజడి 
గాకుండం బరిహారంబు సేయుచుం జని తృణకాష్ట జలసమృద్దంబై తగియెడు సమస్థలంబున హిరణ్వతి 
యను పుణ్యనది పొంత విడిదలగా నిరూపించి యచ్చో నిలిచెం దదనంతరంబ. 130 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; యుధిష్థిరుండు; చారుభీషణంబుగాన్‌= రమ్యంగానూ, భయానకంగానూ; 
సన్నద్దుండై= యుద్దమునకు సంసిద్దుడై; కదలి; శుభసూచకంబులు గైకొనుచున్‌= శుభ శకునములు స్వీకరిస్తూ; నడచెన్‌= 
గమనం సాగించాడు; అట్టి సమయంబునన్‌; ఎల్లవారి పరిచారకులును= రాజులందరి సేవకులును; శకట+ఆది= బండ్లు 
మొదలైన; సకల సాధనంబులును= సమస్త పరికరాలున్నూ; పటగృహంబులు= గుడారాలు-డేరాలు; మొదలుగాన్‌= మున్నగు; 
వలయు= కావలసిన; సమస్త వస్తువులు; ఒడగూర్చి= (ప్రోగుచేసి; వెడలిన దండు= బయలుదేరిన సైన్యం; పణిపు+ఐ= 
విశాలమై - దట్టమై; సము(ద్రంబు; కాయపు+పోవు చందంబు+అయ్యెన్‌= నివసించడానికి వెళుతున్నట్టయింది; ఇట్టు+అరిగి; 
ధర్మపుత్రుండు; కురుక్షేత్రంబు; తజీయన్‌+చొచ్చి= సమీపించి; బుషి+ఆశ్రమంబులకున్‌= మునుల ఆ(శ్రమాలకూ; దేవతా+ 
ఆయతనంబులకున్‌= దేవాలయాలకూ; అలజడి+కాకుండన్‌= బాధ కలుగకుండా; పరిహారంబు చేయుచున్‌= విడిచిపెట్టి; 
చని= వెళ్ళి తృణ కాష్ట్ర జలసమృద్దంబు+ఐ= పశువులకు గడ్డి, వంటచేసికొనటానికి కట్టెలు, (త్రాగటానికి నీరు అనునని 
కలిగినదై; తగియుండు= తగినట్టి; సమస్థలంబునన్‌= గుంటమిట్టలు లేక చదునైన (ప్రదేశంలో; హిరణ్వతి+అను; పుణ్యనది 
పొంతన్‌= పావనమైన నదీతీరంలో; విడిదలకాన్‌= దండు విడిసే చోటుగా; నిరూపించి= నిర్లయించి; అచ్చోన్‌+నిలిచెన్‌= 
అక్కడ ఆగాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిదప. 


తాత్సర్యం: ధర్మరాజు రమణీయ భయానకంగా యుద్ద సన్నద్దుడైనాడు. శుభ శకునాలను గైకొంటూ నడచాడు. 
ఆ సమయంలో ఆయా రాజుల సేవకులు బండ్లు మొదలైన ప్రయాణ సాధనాలు, డేరాలు మొదలైన కావలసిన 
సకల వస్తువులూ సమకూర్చుకొని బయలుదేరారు. అట్లా కదలిపోతున్న విశాలమైన ఆ దండు సముద్రమే కాపురం 
పెట్టటానికి కురుక్షేత్రానికి తరలిపోతున్నదా అన్నట్టుంది. ఇట్టా వెళ్ళి ధర్మపుత్రుడు కురుక్షేత్రాన్ని సమీపించాడు. 
మునీశ్వరుల ఆశ్రమాలకూ, దేవాలయాలకూ ఎట్టి అలజడి కలుగకుండా వాటికి దూరంగా దండు నడిచింది. అట్టా 
యుధిస్టిరు డరిగి గడ్డి వంటచెరకు జలం సమృద్ధిగా లభించే చదునైన ఒక ప్రదేశంలో హిరణ్వతి అనే పేరుగల 
ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. అది దండు విడియడానికి తగిన చోటుగా నిర్దారణ చేశాడు. 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. విడియుటకు సూచకంబుగ విష్ణుం డొత్తెం; బాంచజన్యంబు; ధర్మజపార్టులాది 
గాగ దమతమ వీరశంఖంబు లెల్ల । దొరలు నొత్తిరి దివి మత దూంటుగట్ట. 131 


ప్రతిపదార్థం: విడియుటకున్‌= దండు దిగుటకు; సూచకంబుగన్‌= గుర్తుగా; విష్ణుడు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబున్‌+ఒత్తెన్‌; 
ధర్మజ పార్టులు+ఆది గాంగన్‌= ధర్మపుత్రుడు అర్జునుడు మున్నుగా; ఎల్ల దొరలున్‌= రాజులందరూ; దివి= ఆకాశం; 
మో(తన్‌= ధ్వనిచేత; తూంటు+కట్టన్‌= చిల్లిపడగా; తమ తమ వీరశంఖంబులు+ఒత్తిరి= పౌరుషం ప్రకటించే తమ తమ 
శంఖాలను ఊదారు. 


తాత్పర్యం: హిరణ్వతీ నదీతీరాన దండు దిగుటకు గుర్తుగా శ్రీ మహావిష్ణువు పాంచజన్యమనే తన శంఖాన్ని 


పూరించాడు. ధర్మజుడు అనంతవిజయమనే శంఖాన్నీ, అర్జునుడు దేవదత్తాన్నీ, భీముడు పౌండ్రమనే శంఖాన్నీ, 
నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరించగా యుద్దం చేయవచ్చిన ప్రభువులందరూ మగటిమి 
చాటే తమ తమ వీరశంఖాలను ఊదారు. 


విశేషం: ఇక్కడ ఇంచుక వివరణ: 


“తత శ్చ్వేతై ర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ, 
మాధవః పాండవ శ్చెన దివ్యా శంభౌ ప్రదధ్మతుః, 
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః, 
పౌండ్రం దధ్మా మహాశంఖం భీమకర్మా వృకోదరః 
అనంత నిజయం రాజా కుంతీపుత్రో యుధిష్టిరః, 
నకుల స్పహదేవ శ్చ సుఘోష ముణిపుష్పకా॥, 
కాశ్యశ్చ పరమేషాసః శిఖండీ చ మహారథః, 
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజిత:. 
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే, 
సౌభద్రశ్చ నుహా బాహుః శంఖాన్‌ దధ్యుః పృథక్సుథక్‌.” 

అని సంజయుడు ధృతరాప్టుడితో అంటాడు. 


“అప్పుడు కృష్ణార్ణునులు పాంచజన్య దేవదత్తంబులును, భీమసేనుండు పౌండ్రంబును, యుధిష్థిరుం డనంతవిజయంబును, 

నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకంబులును, పాంచాల విరాట సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖ దండనాయకులు 

దమతమ శంఖంబులు( బూరించి”రని తిక్కనగారి అనువాదం. భీష్మపర్వం - (ప్రథమాశ్వాసం 176. శ్రీకృష్ణార్ణునుల 
శంఖనామములు (ప్రసిద్ధాలు. ధర్మజ భీమ నకుల సహదేవుల శంఖముల పేర్లు వరుసగా అనంత, విజయ, పౌండ్ర, సుఘోష, 
మణిపుష్పకములని వ్యాసులవారు పేర్కొన్నారు. 

వ. తదనంతరంబ యొక్కరమ్యప్రదేశంబున రాజమందిరంబును నుచిత స్థానంబుల సమస్తజన నివాసంబులునై 
రమణీయబంధురంబును సింధురాశ్వశాలా మాలికా మనోహరంబునుంగా వీడెల్ల విడిసె; వీటి చుట్టునుం 
దిరిగి ధృష్టద్యుమ్నుండు సురక్షితంబు చేసివచ్చె; రాజును దొరలును దమ్ములును సకల పరివారంబును దగిన 
తెఅంగున నుండిరి. నానావస్తు బహుళ సంభారంబుల మహోదారం బగుచు€ బాండవ స్కంధావారంబు 
మహనీయాకారంబున నొప్పె; నంత నక్కడ. 132 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 563 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబ= ఆ పిదప; ఒక రమ్య (ప్రదేశంబునన్‌= ఒక మనోహరమైన చోట; రాజమందిరంబును= 
రాజభవనమును; ఉచిత స్థానంబులన్‌= తగిన తావులలో; సమస్త జన నివాసంబులును+ఐ= జనులందరికీ నివాస గృహాలు 
కలిగి; రమణీయ బంధురంబును= మనోహరము, ఒప్పినవియునై; సింధుర+అశ్వశాలా మాలికా మనోహరంబునున్‌+కాన్‌= 
ఏనుగుల, గుర్రాల సాలల యొక్క వరుసలచే ఇంపు గొల్పునది కాగా; వీడు+ఎల్లన్‌+విడిసెన్‌= సైన్యమంతయూ బస చేసింది; 
ధృష్టద్యుమ్నుండు; వీటి చుట్టునున్‌= సైన్యం విడిసిన చోటు చుట్టూ; తిరిగి= ప్రదక్షిణించి; సురక్షితంబు చేసివచ్చెన్‌= మిక్కిలి 
రక్షింపబడినట్టిదిగా చేసి వచ్చాడు; రాజును= ధర్మజుడును; దొరలును= (ప్రభువులును; తమ్ములును= భీమాదులు; సకల 
పరివారంబును= సమస్త పరిజనమున్నూ; తగిన తెజంగునన్‌+ఉండిరి= ఉచిత విధంగా ఉన్నారు; నానావస్తు బహుళ 
సంభారంబులన్‌= పలు తెజగులైన వస్తువులు, అధికమైన పదార్థ సంచయం అనే వాటిచే; మహా+ఉదారంబు+అగుచున్‌= 
మిక్కిలి దొడ్డదై; పాండవస్కంధావారంబు= పాండవుల యొక్క దండు విడిసిన చోటు; మహనీయ+ఆకారంబునన్‌= గొప్ప 
స్వరూపంతో; ఒప్పెన్‌; అంతన్‌; అక్కడన్‌. 


తాత్సర్యం: ఒక అందమైన (ప్రదేశంలో రాజగృహం, తగిన తావులందు సకల జన నివాసాలూ, గజశాలలూ, 
అశ్వశాలలూ చూడటానికి సొగసుగా ఉండగా దండు దిగింది. ధృష్టద్యుమ్నుడు పాండవ స్కంధావారం చుట్టూ తిరిగి 
దానిని సురక్షితం కావించి వచ్చాడు. ధర్మజుడు, అతని తమ్ములు, (ప్రభువులు, సమస్త పరిజనులు అర్హ విధాల 
ఆయా తావులలో ఉన్నారు. నానావస్తుసామ[గ్రులతో మిక్కిలి దొడ్డదైన ఆ పాండవ స్కంధావారం సమున్నతాకారంతో 
భాసిల్లింది. ఇక హస్తినాపురంలో. 


క. చారులచే నంతయు విని | కౌరవపతి విననియట్ల కర్ణాదులతోC 
బేరోలగమున విగత వి । కారుండై యిట్టు లనియె గర్వ మెలర్చన్‌. 133 


ప్రతిపదార్థం: కౌరవపతి= కౌరవులకు నాయకుడైన దుర్యోధనుడు; చారులచేన్‌= వేగులవారిచేత; అంతయున్‌ విని= 
పాండవులు దండు విడిసినారని తెలిసి; వినని+అట్ట= తనకేమీ ఆ విషయం తెలియని చందంగా; కర్ల+ఆదులతోన్‌= 
రాధేయుడు మున్నగు వారితో; పేరు+ఓలగమునన్‌= పెద్దసభలో; విగత వికారుండు+ఐ= మారుపాటు లేనివాడై; గర్వము+ 
ఎలర్సన్‌= అహంకారం అతిశయించగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: వేగులవారి వలన పాండవులు దండు విడిసినారని విని, తానేమీ విననివాడి మాదిరి దుర్యోధనుడు తన 
ఆకార స్వభావాలందు ఏమార్పు లేనివాడై పెద్ద సభలో రాధేయుడు మొదలైనవారితో అహంకార మతిశయించగా 
ఇట్లా అన్నాడు: 


క “తన వచ్చిన కార్యము మన । మనుకూలత. జేయకున్న హరి యలుకమెయిన్‌ 
జని యప్పాండు తనూజులు । మనములఈ. గిను కూనునట్టి మాటలు సెప్పున్‌. 134 


ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; తన వచ్చిన కార్యమున్‌= తాను చనుదెంచిన పనిని; మనము; అనుకూలతన్‌= తన 
సంకల్పానికి అనుగుణంగా; చేయక+ఉన్నన్‌= చేసినవాళ్ళం కానందున; అలుక మెయిన్‌= కోపంతో; చని= వెళ్ళి; ఆ+ 
పాండుతనూజులు= ఆ పాండు కుమారులు; మనములన్‌= తమ చిత్తములందు; కినుక= కోపం; ఊను+అట్టి మాటలు= 
పొందునట్టి పలుకులు; చెప్పున్‌= వారికి చెపుతాడు. 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “శ్రీకృష్ణుడు తాను వచ్చిన పనిని మనం అనుకూలంగా నెరవేర్చనందువలన మన మీద కోపంతో వెళ్ళి, 
పాండవులకు (క్రోధం కలిగించే మాటలు చెప్పుతాడు. 


చ. మును మనచేత భంగపడి ముచ్చిరి యుండుట జేసి పాండునం 
దనులును నెత్తివత్తు రుచితంబుగ; సంగర మెట్లు గల్లు; బే 
ర్లిన బహుసైన్యముల్‌ బయల. జేర దగన్‌ విడియింత; మెల్లి దం 
డని పురి. జాటం బంచి దొరలందటికున్‌ బడిసేయు. దేడ్తెజన్‌. 135 


ప్రతిపదార్థం: మును= పూర్వం; మనచేతన్‌= మనవలన; భంగపడి= అవమానించబడి; ముచ్చిరి+ఉండుటన్‌+చేసి= 
పరితపిస్తున్నందువలన; పాండునందనులును= పాండుపుత్రులు కూడ; ఉచితంబుగన్‌= తగిన విధంగా; ఎత్తివత్తురు= 
యుద్దం చెయ్యటానికి వస్తారు; సంగరము= యుద్దం; ఎట్టున్‌+కల్లున్‌= ఏ విధంగానైనా జరిగి తీరుతుంది; పేర్చిన= 
అతిశయించిన; బహుసైన్యముల్‌= పెక్కు సేనలు; బయలన్‌+చేరన్‌= బయలునకు చేరగా; తగన్‌= చక్కగా; విడియింతము= 
దిగేటట్టు చేద్దాము; ఎల్లి= రేపు; దండు+అని= దండయాత్ర అని; పురిన్‌= పట్టణంలో; చాటన్‌+పంచి= చాటించి; దొరలు+ 
అందజకున్‌= రాజులందరికీ; ఏడ్తెణన్‌= శీఘ్రంగా; పడి చేయు(డు= ఆజ్ఞలివ్వండి. 


తాత్సర్యం: పూర్వం మనచేత అవమానించబడి పరితపిస్తున్న వారు కనుక పాండవులు తగిన విధంగా యుద్దం 
చెయ్యటానికి తరలివస్తారు. సమరం జరగక మానదు. ఏపుమీరిన మన సేనలు విశాలమైన బయలుకు చేరుకొనగానే 
అక్కడ దిగేటట్టు చేద్దాము. రేపే దండయాత్ర అని నగరంలో చాటించండి. రాజు లందరికీ శీఘ్రమే ఆజ్ఞలివ్వండి. 


వ. మనకు విడిదల కురుక్షేత్రం'బని పలికి దుశ్మాసనుం జూచి, నీవును గర్టుండును గాంధారపతియును 
సమస్తంబును సమకట్టుం' డనుటయు వారలు ప్రియంబునం బనిపూని వెడలి దండు సాటించి, తగు 
వారలకెల్ల నెటింగించి పుచ్చిన, సకల పరివారంబును బ్రమోదంబు నొందె; భూవల్లభుండును 
గొలిచియున్నవారలం బోవంబంచి, వలయు నెడకుం జని తగిన వర్తనంబున నుండె; నట్టి సమయంబున. 
బ్రయాణోచితంబులగు బహుప్రకార వ్యాపారంబులయందు. దత్పరులయిన దొరల నానాచేష్టితంబులను, 
గరితురగ రథంబులకు సవరణలు సమకూర్షు చతుర పరిచారకుల సంభ్రమంబునను, వివిధాయుధంబులు 
రవణంబులుగా నాయితంబులు సేయ. బ్రవర్తించు పదాతి వర్గంబుల సంరంభంబునను నయ్యైసరకులు 
పయనంబున కనువు సేయ బలుమానుసుల తిరుగుడు వడుటనుం బురంబు సమరోత్సాహ 
చంద్రోదయంబునకు మహార్ధవంబై ఘూర్ణిల్లుచుండె; నపరదిన ముఖంబున. 136 


ప్రతిపదార్థం: మనకున్‌; విడిదల= విడియు చోటు; కురుక్షేత్రంబు; అని; పలికి దుశ్ళాసనున్‌ చూచి నీవును; కర్షుండును; 
గాంధార పతియున్‌= శకునియు; సమస్తంబును సమకట్టుండు= అన్ని ఏర్పాట్లు చెయ్యండి; అనుటయున్‌= అని చెప్పగా; 
వారలు; (ప్రియంబునన్‌= సంతోషంతో; పనిపూని; వెడలి; దండు చాటించి= యుద్దయా(త్రను పట్టణంలో చాటించి; 
తగువారలకున్‌+ఎల్లన్‌= తగిన వారికందరికీ; ఎజీంగించి= తెలిపి; పుచ్చినన్‌= పంపగా; సకల పరివారంబును= బలగ 
మంతయున్నూ; (ప్రమోదంబున్‌+ఒందెన్‌= సంతోషించింది; భూవల్లభుండును= దుర్యోధనుడు; కొలిచి+ఉన్న వారలన్‌= 
తనను సేవిస్తున్నవారిని; పోవన్‌+పనిచి= వెళ్ళండని చెప్పి; వలయు+ఎడకున్‌+చని= ఇష్టప్రదేశానికి వెళ్ళి; తగిన వర్తనంబునన్‌+ 
ఉండెన్‌= తన పనిలో తానున్నాడు; అట్టి సమయంబునన్‌; ప్రయాణ+ఉచితంబులగు= పయనమునకు తగినట్టి; బహుప్రకార 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 565 


వ్యాపారంబులయందున్‌= అనేక విధాలైన పనిపాటులలో; తత్సరులు+ఐన= (శ్రద్దగలవారైన; దొరల= రాజుల యొక్క; నానా 
చేష్టితంబులను= పలు తెరగులైన పనులచేతను; కరి తురగ రథంబులకున్‌= ఏనుగులకు, గుర్రాలకు, రథాలకు; సవరణలు 
సమకూర్చు= అలంకారాలు సల్పు; చతుర పరిచారకుల= నేర్పుగల భృత్యులయొక్క; సంభ్రమంబునను= వేగిరపాటు చేతను; 
వివిధ+ఆయుధంబులు= రకరకాలైన ఆయుధాలు; రవణంబులుగాన్‌= ఆభరణాలుగా; ఆయితంబులు+చేయన్‌= సిద్దపరచుటకు; 
(ప్రవర్తించు= తిరుగుతున్న; పదాతివర్గంబుల= కాలిబంటుల యొక్క (నడజోదులయొక్క); సంరంభంబునను= సన్నాహం 
చేతనూ; అయ్యె సరకులు= ఆయాపదార్థాలు; పయనంబునకున్‌= యుద్దయా(త్రకు; అనువు చేయు= సిద్దం గావించే; 
బలుమానుసుల= బలిష్టులైనవారి యొక్క; తిరుగుడు+పడుటనున్‌= తిరుగుచుండటం చేతను; పురంబు= హస్తినాపురి; 
సమర+ఉత్సాహ చం[ద్ర+ఉదయంబునకున్‌= యుద్ద ప్రయత్నమనెడు చంద్రోదయానికి; మహా+అర్లవంబు+ఐ= గొప్ప సము(ద్రమై; 
ఘూర్లిల్లుచున్‌+ఉండెన్‌= (మోగుతుండింది; అపరదిన ముఖంబునన్‌= మరునాటి ప్రభాత సమయంలో- 


తాత్సర్యం: మనము విడియవలసిన చోటు కురుక్షేత్ర'మని పలికి దుర్యోధనుడు దుశ్ళాసనుడిని చూచి, “నీవూ 
కర్ణుడూ, శకునీ అన్ని పనులు చూడండి” అని చెప్పగా వారు మహాసంతోషంతో కార్యోన్ముఖులై వెళ్ళారు. నగరంలో 
దండయాత్ర చాటించారు. తగిన వారందరికీ యుద్దయా(త్రను గురించి తెల్పటానికి సేవకులను నియోగించారు. 
దుర్యోధనుని పరివారమంతా సంతోషం పొందింది. రాజరాజు తనను కొలిచిఉన్న వారిని వెళ్ళండని పలికి వారికి 
సెలవొసంగి తనపాటికి తాను తగిన వర్తనంతో ఉండిపోయాడు. ఆ సమయాన ప్రయాణానికి అనుకూలమైన పలు 
విధాలైన పనులలో మునిగిన రాజుల చేష్టితాలూ, ఏనుగులను, గుర్రాలను, రథాలను అలంకరించే నేర్పుగల 
పరిచారకుల సందడీ, పలురకాలైన ఆయుధాలు అనే సొమ్ములను సంసిద్దపరచడానికి తిరుగుతున్న కాలిబంటుల 
యొక్క సంరంభం, ప్రయాణానికి తగిన వస్తుసామ(గ్రిని సమకూరుస్తున్న బలిష్టులైన మనుషుల తిరుగుళ్ళూ కలిగి 
హస్తినాపురం యుద్దోత్సాహమనే చంద్రోదయ వేళ ఆటుపోటుల్లో ఉన్న మహాసముద్రంవలె ఉన్నది. అంత 
మరునాటి ప్రభాతసమయంలో- 


విశేషం: సమరోత్సాహ చంద్రోదయంబునకుంబురంబు మహార్లవంబై - అలంకారం రూపకం. 


క త్వరితగతి సమయ సముచిత । కరణీయము లాచరించి కమనీయాలం 

కరణోజ్జ్వలుండై యెలమిం । గురురా జేతెంచె. గొలువు కూటంబునకున్‌. 137 
ప్రతిపదార్థం: త్వరితగతిన్‌= శీఘ్రంగా; సమయ సముచిత= ఆ వేళకు తగిన; కరణీయములు= చేయవలసిన పనులు; 
ఆచరించి= చేసి; కమనీయ+అలంకరణ+ఉజ్ఞలు(డు+ఐ= మనోహరమైన అలంకారాల చేత మిక్కిలి ప్రకాశిస్తున్నవాడై; 
ఎలమిన్‌= సంతోషంతో; కురురాజు= కౌరవపతి సుయోధనుడు; కొలువుకూటంబునకున్‌= సభామందిరానికి; ఏతెంచెన్‌= 
వచ్చాడు. 


తాత్సర్యం: మరునాటి ప్రభాత సమయంలో తొందరగా తత్కాలోచితాలైన కృత్యాలు నిర్వర్తించి మనోజ్ఞాలైన 
అలంకారాలతో ప్రకాశిస్తూ కొలువుకూటానికి కురురాజైన సుయోధనుడు సంతోషంతో వచ్చాడు. 
వ. వచ్చి దుశ్శాసన ప్రముఖ నిఖిలసహోదర పరివృతుండై యుండి. 138 


ప్రతిపదార్థం: వచ్చి; దుశ్శాసన ప్రముఖ= దుశ్శాసనుడు మొదలైన; నిఖిల సహోదర= సమస్త సోదరులతో; పరివృతుండు+ 
ఐ+ఉండి= చుట్టబడినవాడై ఆసనమునందు అధివసించి. 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: వచ్చి, దుశ్శాసనుడు మొదలైన అనుజవర్గంచేత చుట్టబడినవాడై ఉండి రాజరాజు. 


దుర్యోధనుండు ద్రోణ ప్రభృతుల సేనాపతులం జేయుట (సం. 5-152-27) 


(ఈక 


అరిభయంకరుండు ద్రోణాచార్యు(డును, రణో | త్సాహ లంపటుండు రాధాసుతుండు, 
శరతత్త్వవేది యశ్వత్థామయును, భూరి । బాహా విలాసుండు బాహ్లికుండు, 

శౌర్య వైభవశాలి శల్యుండు, ధైర్యసం । పన్నిధి కృపు(డును, బ్రకటశక్తి 

సార దుర్భ్ణయమూర్తి భూరిశ్రవుండును, । దర్పోజ్జ్వలుండు గాంధారపతియు, 


తే. నుగ్రతేజుండు గృతవర్మయును, బ్రతాప । ఘనుండు కాంభోజుండును, బరాక్రమధనుండు 

సింధురాజును బతులుగా జేయంగోరి | కొనంగం దగువార లగుదు రక్షోహిణులకు.' 139 
ప్రతిపదార్థం: అరిభయంకరుండు= శత్రువులకు భయం గలిగించునట్టి; (ద్రోణ+ఆచార్యు(డును= గురువైన (ద్రోణు(డును; 
రణ+ఉత్సాహలంపటు(డు= యుద్దంచేయటంలో మిక్కిలి ఆశ గల్గిన; రాధాసుతుండు= రాధ కొడుకు కర్షుడును; శరతత్త్యవేది= 
బాణాల యొక్క స్వరూప స్వభావాలెరిగిన; అశ్వత్హామయును= గురుపు(త్తు డశృత్తామయూ; భూరిబాహావిలాసుండు= గొప్ప 
భుజసౌందర్యం గల (అనగా అధిక భుజశక్తి గలిగిన); బాహ్హికుండు= శంతను మహారాజు తమ్ముడైన బాహ్హికుడును; శౌర్యవైభవశాలి= 
పరాక్రమ విభవము గల్లినట్టి; శల్యుండున్‌= మద్రరాజు శల్యుడును; థైర్యసంపద్‌+నిధి= ధైర్యసంపదకు నిలయమైన; 
కృపుండును= కృపాచార్యులున్నూ; ప్రకట శక్తిసార దుర్ణయమూర్తి= ప్రఖ్యాతమైన బలవిక్రమముల చేత జయించరాని స్వరూపంగల; 
భూరి(శ్రవుండును= భూరి(శ్రవుడనేవాడును; దర్ప+ఉజ్ఞ్వలుండు= గర్వరేఖచేత వెలుగునట్టి; గాంధార పతియున్‌= శకునియూ; 
ఉ(గతేజాండు= భయంకర (ప్రతాపంగల (రుద్రుని ప్రతాపం వంటి (ప్రతాపం గలిగినవాడని భావం); కృతవర్మయును= 
(భోజకులా(గ్రణి) కృతవర్మయున్నూ; ప్రతాపఘను(డు= విక్రమంచేత గొప్పవాడైన; కాంభోజుండును= కాంభోజ దేశరాజున్నూ; 
పరాక్రమధనుండు= శౌర్యమే ధనంగా కలిగిన; సింధురాజును= సింధుదేశాధిపతి సైంధవుడున్నూ; అక్షోహిణులకున్‌= పదకొండు 
అక్షౌహిణుల సేనలకు; పతులుగాన్‌+చేయన్‌= నాయకులుగా చేయటానికి; కోరికొనంగన్‌+తగువారలు+అగుదురు= వరించటానికి 
అర్హులైనవారవుతారు. 


తాత్సర్యం: శత్రుభయంకరుడైన (ద్రోణాచార్యులు, యుద్దోత్సాహశీలిఅయిన రాధేయుడు, బాణ స్వరూప 
స్వభావాలెరిగిన అశృత్తామ; అధిక భుజశక్తి గలిగిన బాహ్హికుడు, పరాక్రమ వైభవోపేతుడు శల్యుడు, ధైర్య సంపదకు 
నిలయమైన కృపాచార్యుడు, విఖ్యాత వీర్యంచేత జయించరానట్టి భూరిశ్రవుడు, దర్పంచేత దీపించే శకుని, దారుణ 
ప్రతాపశాలి కృతవర్మా, విక్రమాఢ్యుడు కాంభోజరాజు, శౌర్యధన సంపన్నుడు సైంధవుడు మన పదకొండక్షోహిణులకు 
నాయకులుగా కోరదగినవారు. 


చ. అని మది నిశ్చయించి తగ నందణం బిల్వంగం బంచి వారితో 
నని పని మాటలాడి వినయంబునఈ బ్రార్ధన చేసి “మీర లీ 
యొనరిన సైన్యముల్‌ పదునొకొంటికిం బ్రాభవ మాచరింపం జొ 
చ్చిన సకలంబు నొప్పు నభిషేకము. గైకొను( డుత్సవంబునన్‌. 140 


ప్రతిపదార్థం: అని; మదిన్‌= తన మనస్సులో; నిశ్చయించి= నిర్దారించుకొని; తగన్‌= ఒప్పుగా; అందణన్‌= వీరినందరినీ; 
పిల్వంగన్‌+పంచి= పిలువనంపి; వారితోన్‌= ఆ వచ్చిన (ద్రోణ ప్రముఖులతో; అని పని మాటలు+ఆడి= యుద్ద సంబంధి 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 567 


విషయాలను చర్చించి; వినయంబునన్‌= అడకువతో; (ప్రార్థన చేసి= వేడికొని; మీరలు= మీరు; ఈ+ఒనరిన సైన్యముల్‌= 
కూడిన ఈ సేనలు; పదునొకొంటికిన్‌= పదకొండక్షైాహిణులకు; (ప్రాభవము+ఆచరింపన్‌+చొచ్చినన్‌= ఆధిపత్యం చేయటానికి 
పూనుకొంటే; సకలంబున్‌+ఒప్పున్‌= అంతా సవ్యంగా జరుగుతుంది; ఉత్సవంబునన్‌= వైభవంగా; అభిషేకము+కైకొను(డు= 
అభిషిక్తులు కండి. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఈ (ప్రకారంగా తన మనసులో నిర్ణయం చేసికొని చక్కగా వారి నందరినీ సభకు 
రప్పించి వారితో యుద్ద విషయాలు ముచ్చటించి, అణకువతో వారినందరినీ స్తుతి చేసి, “కూడిన ఈ 
పదకొండక్షోహిణుల సేనలకు మీరు ఆధిపత్యం వహించటానికి పూనుకొంటే అంతా సవ్యంగా జరిగి పోతుంది. 
వైభవంగా సేనాపతిత్వానికి అభిషిక్తులు కండి.” 


క. అనవుడు నందటు నౌంగా । కని సంతసమంద నధిపు. డభిషేకించెన్‌ 
జనులెల్ల సంప్రమోదం । బున బొంద(గ నప్పు డతివిభూతి దలిర్చన్‌. 141 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని సుయోధనుడు వేడగా; అందణున్‌= వారంతా; జౌన్‌+కాక+అని= అట్టేఅని; సంతసము+ 
అందన్‌= హర్షించగా; అధిపుండు= ప్రభువైన దుర్యోధనుడు; జనులు+ఎల్లన్‌= జనులందరూ; సంప్రమోదంబునన్‌+పొందగన్‌= 
మిక్కిలి సంతోషం చెందగా; అప్పుడు= ఆ సమయాన; అతి విభూతి= మిక్కిలి వైభవం; తలిర్పన్‌= ఒప్పగా; అభిషేకించెన్‌= 
అభిషిక్తులను చేశాడు. 


తాత్సర్యం: సుయోధనుడి మాటలకు వారందరూ సంతోషంగా అంగీకరించారు. జనులంతా పరమానందభరితులుకాగా 
అపుడు దుర్యోధనుడు ఆ రాజులను మిక్కిలి వైభవంతో అక్షాహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు. 


వ. ఇట్లు మహామహిమ వెలయ నక్షోహిణీ నాయకుల సమకట్టి రారాజు పితామహుపాలికి వారిం దోడ్కొని చని 
సవినయంబుగా నతనికి( బ్రణామంబుసేసి, వారలం జూపి 'వీరల మన యక్షోహిణులు పదునొకొంటికిం 
బతుల( గావించితి; నిన్నిసైన్యంబులు నొక్కలావున వర్తించు చందంబు సూచికొనవలయు' నని చెప్పుచు. 
జేతులు మొగిచి యిట్లనియె. 142 

ప్రతిపదార్థం: ఇట్లు మహామహిమ వెలయన్‌= మిక్కిలి (ప్రాభవమొప్పగా; అక్షోహిణీ నాయకులన్‌; సమకట్టి= కూర్చుకొని; 
రారాజు= రాజులకు రాజైన సుయోధనుడు; పితామహుపాలికిన్‌= భీష్ముడి చెంతకు; వారిన్‌= వారలను; తోడ్కొనిచని= 
వెంటబెట్టుకొని వెళ్ళి; సవినయంబుగాన్‌= విధేయతతో; అతనికిన్‌; ప్రణామంబు చేసి= వందన మాచరించి; వారలన్‌ చూపి= 
ద్రోణాదులను కనబరిచి; వీరలన్‌= వీరిని; మన అక్షోహిణులు పదునొకొంటికిన్‌ పతులన్‌ కావించితిన్‌; ఇన్ని సైన్యంబులు; 
ఒక్క లావునన్‌= ఒక్క శక్తితో; వర్తించు చందంబు= మెలగు విధానం; చూచికొనవలయున్‌; అని చెప్పుచున్‌; చేతులు మొగిచి= 
హస్తాలు జోడించి; ఇట్టు+అనియెన్‌- 


తాత్సర్యం: ఈ రీతిగా మహావైభవం మెరయగా అక్షౌహిణీ నాయకులను కూర్చుకొని రాజరాజు భీష్ముడి చెంతకు 
వారిని వెంటబెట్టుకొనివెళ్ళాడు. అణకువతో నమస్కరించాడు. వారినందరినీ కనబరిచి- “వీరిని మన పదకొండు 
అక్షోహిణులకు అధిపతులను చేశాను. ఇన్ని సేనలు ఏకముఖంగా మెలగే మార్గం చూడవలసి ఉన్నది" అని చెప్పుతూ 
హస్తాలు ముకుళించి ఇట్టా అన్నాడు: 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. నెలింబడి యాజి నీ మొనలు నేరవు కూడి తగం జరింప నిం 

దట మన సొక్కండై చనక తప్పు(గదా బహుదేశవాసు లం 

దటొకటి సేయుచో వెరవు దప్పక చెల్లుట యెట్లు గల్లు? ని 

త్తెజింగొక చాలు వాని బలుతీర్పున( గాక పొసంగ నేర్జునే? 143 
ప్రతిపదార్థం: ఈ+మొనలు= ఈ సేనలు; నెణిన్‌+పడి= కుదురుపడి; కూడి= కలసి; తగన్‌= ఒప్పుగా; ఆజిన్‌= యుద్దమందు; 
చరింపన్‌+నేరవు= మెలగజాలవు; ఇందు మనసు= ఈ జోదులందరి చిత్తం; ఒక్కండు+ఐ చనక= ఒకటిఅయి వర్తింపకుంటే; 
తప్పున్‌+కదా!= కార్యం చెడును గదా! అందణున్‌= వీరెల్లరు; బహుదేశవాసులు= అనేక దేశాలలో నివసిస్తున్నవారు; ఒకటి 
చేయుచోన్‌= ఒక పనిని చేస్తున్నప్పుడు; వెరవు= నేర్పు; తప్పక= చెడకుండ; చెల్లుట= సాగటం; ఎట్టు+కల్నున్‌= ఏరీతిగా 
సమకూడగలదు?; ఈ తెజంగు= ఈ సంవిధానం; ఒక చాలువాని= ఒకానొక సమర్గుడియొక్క; బలుతీర్పునన్‌+కాక= గొప్ప 
సవరింతవలనగాని; పొసంగన్‌+నేర్చున్‌= కలుగగలదా?; (కలుగదని భావం.) 


తాత్సర్యం: పితామహా! మన ఈసేనలన్నీ యుద్దంలో కుదిరికగా కలసి మెలసి చరించగలవా? ఇందరి మనస్సు 
ఏకముఖంగా వర్తించకుంటే కార్యం తప్పిపోతుంది గదా! చేరిన యోధులందరూ బహుదేశస్టులు. ఒక పని చేసేటప్పుడు 
అందరి నేర్చు ఏకోన్ముఖం కావలె. అప్పుడే కార్యం సఫలం కాగలదు. లోటుపాటులు సరిదిద్దగల ఒక సమర్ధుడి 
ఆధిపత్యం సేనలకు లభించినపుడే సంకల్పించిన పని సానుకూల మవుతుంది. 


ఆ. అమరసేనలును దమంతన వర్తింప । నేర కునికి నా కుమారు మొగము 

గానొనర్ప వలసె(గాదె! సమస్తసే | నలను నీవ యరసి నడపవలయు. 144 
ప్రతిపదార్థం: అమర సేనలును= దేవతల సైన్యాలు కూడ; తమంతన= తమకు తామే; వర్తింపన్‌+నేరక+ఉనికిన్‌= ్రవర్తింప 
జాలకుండటంచేత; ఆ కుమారున్‌= ఆ కుమారస్వామిని; మొగముగాన్‌+ఒనర్పన్‌+వలసెన్‌+*కాదె!= సేనాగ్రమున నిలుపవలసి 
వచ్చింది కదా!; (కనుకు) సమస్త సేనలను= మన సైన్యాలన్నింటినీ; నీవు+అ= నీవే; అరసి= పరామర్శిస్తూ; నడపన్‌+వలయున్‌= 
నడిపించాలి. 


తాత్పర్యం: దేవతాసేనలు కూడ తమకు తామే వ్యవహరించ లేవు కనుక కుమారస్వామిని సైన్యాధిపతిని చేయవలసి 
వచ్చింది. కావున నా సైన్యాలన్నింటికీ నీవే నాథుడవై నడిపించాలి. 


క. తారలకుం జంద్రునిగతి. | గౌరవులకు మేటి వీవ; కావున నీవీ 

భారంబు పూని మము గడ । చేరుపందగు నెమ్మెయిం బ్రసిద్దచరిత్రా! 145 
ప్రతిపదార్థం: (ప్రసిద్దచరిత్రా!= ప్రఖ్యాతమైన నడవడిగల పితామహా!; తారలకున్‌= చుక్కలకు; చంద్రునిగతిన్‌= సోముడివలె; 
కౌరవులకున్‌= కురుకుమారులకు; ఈవు+అ= నీవే; మేటివి= అధికుడవు; కావునన్‌= కాబట్టి; నీవు; ఈ భారంబు పూని= 
ఈ యుద్దభారాన్ని వహించి; మమున్‌= మమ్ము; ఏ+మెయిన్‌= ఏ రీతిగానైనా; కడచేరుపన్‌= ఒడ్డుకు చేర్చటానికి; తగున్‌= 
యుక్తం. 


తాత్పర్యం: పితామహా! నీవు సుప్రసిద్ద చరిత్రుడవు. చుక్కలకు జాబిల్లివలె కౌరవులందరికీ నీవే శరణ్యుడివి. కనుక 
ఈ రణభారం వహించి ఎటాగెనా మమ్ము ఒడ్డుకు చేర్చు. 
రా డ 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 569 
విశేషం: అలం: ఉపమ. 


తే.  సర్వసేనాధిపత్యంబు నిర్వహింప । నీవు దక్క నిం దొక్కరు నీవ యరసి 

చెప్పుమా కలందేని; రక్షింపు మమ్ము । బూని పట్టంబు( దాల్పుము, పొడిచి గెలుము.” 146 
ప్రతిపదార్థం: సర్వసేనా+ఆధిపత్యంబు= సమస్త సేనలయొక్క నాయకత్వాన్ని; నిర్వహింపన్‌= నెరవేర్చటానికి; నీవు తక్కన్‌= 
నీవు కాక; ఇందున్‌= మన పక్షంలో; ఒక్కరున్‌= ఒకడిని; నీవు+అ= నీవే; అరసి= పరికించి; కల(డు+ఏనిన్‌= ఉంటే; 
చెప్పుమా?= వచింపుము; మమ్మున్‌= మమ్ము; పూని= పూనిక వహించి; రక్షింపు(ము)= కాపాడుము; పట్టంబు+తాల్పుము= 
సర్వ సైన్యాధ్యక్ష పదవి పరి[గ్రహించుము; పొడిచి గెలుము= రణమొనర్చి విజయం సాధించు. 


తాత్పర్యం: పితామహా! సర్వసైన్యాధిపత్యం నిర్వహించుటకు నివు దప్ప ఇక్కడ మరెవ్వరూ లేరు. ఉంటే నీవే చెప్పు. 
పూనికతో మమ్ము కాపాడు. యుద్దంచేసి విజయం సాధించుము.” 


వ. అనిన విని గాంగేయుండు గాంధారేయున కిట్లనియె : 147 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; గాంగేయుండు= భీష్ముడు; గాంధారేయునకున్‌= గాంధారి కొడుకు దుర్యోధనుడితో; ఇట్టు+ 
అనియెన్‌- 


తాత్సర్యం: ఆ మాటలు విని భీష్ముడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 


ఆ.  'మీరు€ బాండుసుతులు నారయ నా కొక్క। రూప; కార్య మున్నరూపు వలుక 

వలయు గయ్యమైన వత్తు మీలోన నా । యునికి చందమునకు నుచిత మిదియ. 148 
ప్రతిపదార్థం: ఆరయన్‌= తలపోయగా; మీరున్‌= మీరును; పాండుసుతులున్‌= పాండవులూ; నాకున్‌= నాకు; ఒక్క రూప= 
సమానులే; కార్యము= పనియొక్క; ఉన్నరూపు= ఉన్నట్టి చందము; పలుకన్‌ వలయున్‌= చెప్పవలసి ఉంటుంది; మీలోనన్‌= 
మీలోపలనే; నా+ఉనికి+చందమునకున్‌= నేనున్నందులకు; కయ్యము+ఐనన్‌= యుద్దం సంభవిస్తే; వత్తున్‌= మీ పక్షం 
వహిస్తాను; ఇది+అ ఉచితము= ఇదే తగింది. 


తాత్సర్యం: 'మీరున్నూ పాండుకుమారులున్నూ నాకు సమానులే. కాని ఉన్న విషయం చెప్పవలె. వారితో మీకు 
యుద్దమేర్సడినపుడు నేను మీ పక్షం వాడనే. ఏలన, నేను మీ వద్దనే ఉన్నాను. కనుక నా కిదే సముచితం. 


క సేనాధిపత్యమును దగ(। బూనెద; నను మార్కొనంగ. బురుషుల నుర్విం 

గానం; గిరీటికి నొక్కని । కే నోర్వ; నతండు శరము లెక్కు డెటుంగున్‌. 149 
ప్రతిపదార్థం: సేనా+ఆధిపత్యమును= సేనా నాయకత్వాన్ని; తగన్‌= ఒప్పిదంగా; పూనెదన్‌= వహిస్తాను; ననున్‌= నన్ను; 
మార్కొనంగన్‌= ఎదిరించటానికి; పురుషులన్‌= వీరులను; ఉర్విన్‌= పుడమిలో; కానన్‌= చూడను; కిరీటికిన్‌+ఒక్కనికిన్‌= ఒక్క 
అర్జునుడికి; ఏను= నేను; ఓర్వన్‌= ఎదురు నిలువలేను; అతండు= అర్జునుడు; ఎక్కుడు= నాకంటె అధికంగా; శరములు= 
బాణాలు; ఎణుంగున్‌= తెలిసినవాడు. 


తాత్సర్యం: నేను సర్వసేనాధిపత్యం వహిస్తాను. నన్ను ఎదుర్కొనగల పురుషులెవ్వరూ ఈ పుడమిలో లేరు. కాని 
నేను కిరీటిని మాత్రం ఎదుర్కొనలేను. ఏలన, అతడికి నాకంటె ఎక్కువ బాణాలు తెలుసు. 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. _ పెఅవారినెల్లం దరమిడి | నబికుదు(; బాండుక్షితీశ నందనులను రూ 
పఅసేయం జేయాడదు; | తటుమరు నామీ(ద నత్యుదగ్రత వారున్‌. 150 


ప్రతిపదార్థం: పెజవారిన్‌+ఎల్లన్‌= ఇతరుల నందరినీ; తరము+ఇడి= వరుసపెట్టి (మునుము బట్టి); నణకుదున్‌= ఖండిస్తాను; 
పాండుక్షితి+-ఈశ నందనులను= పాండురాజు కుమారులను; రూపు+అజచేయన్‌= నిర్మూలించటానికి; చే+ఆడదు= చేయిరాదు; 
వారున్‌= కౌంతేయులుకూడ; అతి+ఉద(గతన్‌= మిక్కిలి భయంకరంగా; నా మీందన్‌= నాపైకి; తణుమరు= కవియరు. 


తాత్సర్యం: ఇతరులందరినీ వరుసపెట్టి నజికివేస్తానుగాని పాండుకుమారులను సంహరించటానికి నాకు చేతులాడవు. 
వారు కూడా ఉద్దతులై నా మీదికి దూకరు. 

వ. అప్పటికి దగిన భంగి యయ్యెడు; నది యట్లుండె' నని పలికి మటియు నిట్లనియె. 151 
ప్రతిపదార్థం: అప్పటికిన్‌= ఆ సమయానికి; తగిన భంగి+అయ్యెడున్‌= తగినట్టు జరుగుతుంది; అది+అట్టుండెన్‌= ఆ 


విషయం అట్లా ఉంచుము; అని పలికి; మణియున్‌; ఇట్టు+అనియెన్‌- 


తాత్సర్యం: ఆ సమయానికి జరుగవలసిందేదో జరుగుతుంది. ఆ సంగతి అట్లా ఉండనీ' అంటూ భీష్ముడు మళ్ళీ 
ఇట్లా అన్నాడు: 
ఆ. “మున్నుకర్ణునొండె నన్నొండె( గయ్యంబు | చేయం బనుపు; మిట్లు సేయువాండ 

వైనం గాని సకల సేనాధిపత్యంబు(। బూన నేరం జుమ్ము భూపవర్య!' 152 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజవరేణ్యా!; మున్ను= ముందుగా; కర్షున్‌+ఒండెన్‌= కర్గ్షుడినిగాని; నన్నున్‌+ఒండెన్‌= నన్నుగాని; 
కయ్యంబు చేయన్‌= యుద్దం చేయటానికి; పనుపుము= పంపుము; ఇట్లు చేయువా(డవు+ఐనన్‌+కాని= ఇట్లా నీవు చేయగల్లినపుడే; 
సకల సేనా+ఆధిపత్యంబు= సర్వసేనలకు నాయకత్వం; పూనన్‌ నేరన్‌ చుమ్ము!= వహించుటకు అంగీకరించను సుమా! 


తాత్సర్యం: 'రాజవర్యా! ముందు నన్నుగాని, లేదా కర్షుడినిగాని యుద్దం చేయటానికి నియోగించుము. ఇట్టా నీవు 
చేయగలిగితే తప్ప నేను సర్వసేనాధిపత్యం వహించటానికి సమ్మతించను సుమా! 
వ. అనినం గర్జుండు కౌరవపతితో నిట్లనియె : 153 
తాత్సర్యం: భీష్ము డట్లనగా కర్గుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: 
క “ఇప్పుడు క్రొత్తగ దీనిం । జెప్పంగా నేల? మున్న చెప్పితింగాదే! 

యెప్పుడు భీష్ముండు వడు నే । నప్పు డనికి వచ్చువాండ నని సభలోనన్‌.' 154 


ప్రతిపదార్థం: ఇప్పుడు; క్రొత్తగన్‌; దీనిన్‌= ఈ విషయాన్ని; చెప్పంగాన్‌+ఏల?= చెప్పుటెందుకు?; ఎప్పుడు= ఏ వేళ; 
భీష్ముడు పడున్‌= భీష్ముడు నేలగూలునో; అప్పుడు= ఆ వేళ; నేను; అనికిన్‌= యుద్దానికి; వచ్చువా(డన్‌+అని= రాగలనని; 
సభలోనన్‌= సభలో; మున్ను+అ= మునుపే; చెప్పితిన్‌+కాదే!= చెప్పానుగదా! 


తాత్సర్యం: ఇపు డీవిషయం (క్రొత్తగా చెప్పటమెందుకు? ఎపుడు రణరంగంలో భీష్ముడు నేలగూలుతాడో అపుడు 
నేను యుద్దం చేయవస్తానని మునుపే సభలో చెప్పాను కదా! 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 571 


ఆ. అనిన 'నట్ల కాకి యని సర్వసేనాధి । పత్యభార పట్టబంధమునకు 

నియ్యకొనియె భీష్ము; డయ్యగ్గలిక( గొని । యాడె విభుండు ప్రముదితాత్ము( డగుచు. 155 
ప్రతిపదార్థం: అనినన్‌= అని కర్ణుడు పలుకగా; అట్టకాక+అని= సరేనని; భీష్ము(డు= గాంగేయుడు; సర్వ సేనా+ఆధిపత్యభార= 
సకలసేనా విభుత్వభారం వహించటం అనెడు; పట్టబంధమునకున్‌= పట్టం గట్టుకొనుటకు; ఇయ్యకొనియన్‌= అంగీకరించాడు; 
విభుండు= రాజగు దుర్యోధనుడు; ప్రముదిత+ఆత్ముండు+అగుచున్‌= సంతుష్టచిత్తుడై; ఆ+ఆగ్గలికన్‌= భీష్ముడి సమరోత్సాహాన్ని; 
కొనియాడెన్‌= మెచ్చాడు. 


తాత్సర్యం: అని కర్గ్టుడు పలుకగా “అట్టే అగుగాకి అని భీష్ముడు సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకొనటానికి 
అంగీకరించాడు. దుర్యోధనుడు సంతోషించిన మనస్సుకలవాడై ఆతడి యుద్దోత్సాహాన్ని (ప్రస్తుతించాడు. 
క. “భేరీ మృదంగ శంఖ మ । హారవములు సెలంగం జేయుండని పనిచి, మహో 

దార పతాకా ద్యుత్సవ । గౌరవములు నడపె నెల్లకడలం బురిలోన్‌. 156 
ప్రతిపదార్థం: భేరీ మృదంగ శంఖ= ఢంకాలు, మద్దెలలు, శంఖములు అనువాటియొక్క; మహా+ఆరవములు= గొప్పధ్వనులు; 
చెలంగన్‌+చేయుండు+అని= వ్యాపించేటట్టు చేయండని; పనిచి= ఆజ్ఞాపించి; మహా+ఉదార పతాకా+ఆది= మిక్కిలి గొప్పటెక్కెములు 


మున్నగువాటియొక్క; ఉత్సవ గౌరవములు= ఊరేగింపులు; పురిలోన్‌= నగరంలో; ఎల్లకడలన్‌= అన్నివైపుల; నడపెన్‌= 


జరిపించాడు. 


తాత్సర్యం: ఢంకాలు, మద్దెలలు, శంఖాలు మోగుతుండగా, మిక్కిలి ఎత్తయిన జెండాల ఊరేగింపులు నగరంలో 
అన్నిచోట్ల దుర్యోధనుడు జరిపించాడు. 


వ. అట్లు పట్టణాలంకారంబు సంఘటించి, రత్నకాంచన కలధౌతమయంబులగు కలశంబులC దీర్థజలంబులు 
దెప్పించి, మణిప్రకరంబున6 గుసుమ నికరంబున మంగళ తరు త్వక్పల్లన ప్రచయంబున మహౌషధి 
నిచయంబున విహిత మంత్రంబుల నుచిత తంత్రంబుల బుత్విక్పురోహిత సహితుండై త తృంస్కార 
ప్రకారం బాచరించి. 157 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పట్టణ+అలంకారంబు సంఘటించి= పట్టణమును శృంగారింపజేసి; రత్న కాంచన 
కలధౌతమయంబులు+అగు= రత్నములు, బంగారం, వెండి అనువాటితో చేయబడిన; కలశంబులన్‌= పాత్రలలో; తీర్ణ 
జలంబులు తెప్పించి= పవిత్రములైన నదులయందలి ఉదకములు తెప్పించి; మణి(ప్రకరంబునన్‌= రత్నాల సమూహం చేతను; 
కుసుమ నికరంబునన్‌= పూలమొత్తం తోడను; మంగళతరు త్వక్‌+పల్లవ= శోభనకరాలైన చెట్టపట్టలయొక్క, చిగురుటాకులయొక్క; 
ప్రచయంబునన్‌= సముదాయంతో; మహా+ఓషధి నిచయంబునన్‌= మందుల కుపయోగించే గొప్ప మూలికలయొక్క రాశితో; 
విహిత మం(త్రంబులన్‌= ఈ సన్నివేశమునకు శాస్త్రములందు చెప్పబడిన మంత్రాలతో; ఉచిత తంత్రంబులన్‌= కార్యసాధకాలైన 
(క్రియలతో; బుత్విక్‌+ పురోహిత+సహితుండు+ఐ= బుత్విజులతో పురోహితులతో కూడినవాడై; తద్‌నంస్కార 
ప్రకారంబు+ఆచరించి= కలశాలలోని పుణ్యనదీ జలాలను పరిశుద్దపరిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: దుర్యోధనుడు పట్టణాన్ని అలంకరింపజేశాడు. రత్న కలశాలతో, బంగారు కలశాలతో, వెండి కలశాలతో 
పవిత్ర నదీ జలాలను తెప్పించాడు. వాటికి మణులతో, పూలతో, పవిత్రములైన వృక్షముల యొక్క బెరడులతో, 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిగుళ్ళతో, గొప్ప ఓషధులతో, వేదవిహితాలైన మంత్రాలతో, తంత్రాలతో బుత్విక్పురోహితులతో కూడినవాడై 
సుయోధనుడు సంస్కారం కలుగజేశాడు. 


క. గురుండును గృపుండును లోనగు । గురు లనుమోదింప, బాహ్లికుండు మొదలుగా. 

గురుజాతి యెలర్వంగ న । న్నరపతి భీష్మాభిషేచనం బొనరించెన్‌. 158 
ప్రతిపదార్థం: గురు(డును= ద్రోణాచార్యులు; కృపుండున్‌= కృపాచార్యులు; లోనగు= మున్నుగాగల; గురులు= పెద్దలు; 
అనుమోదింపన్‌= అంగీకరించగా; బాహ్హికుండు మొదలుగాన్‌= బాహ్లికుడు మున్నుగాగల; కురుజాతి= కురువంశస్టులు - 
కౌరవులు; ఎలర్బంగన్‌= సంతోషించగా; ఆ+నరపతి= ప్రభువైన సుయోధను(డు; భీష్మ+అభిషేచనంబు+ఒనరించెన్‌= భీష్ముడికి 
సర్వసేనా విభుత్వమునకై మంగళస్నానం చేయించాడు. 


తాత్సర్యం: (ద్రోణుడు కృపుడు మొదలైన గురువులు అంగీకరించగా, బాహ్లికుడు మొదలైన కురువంశ సంజాతులు 
సంతోషించగా సుయోధనుడు పుణ్యనదీజలాలతో సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించాడు. 


తే. ఇవ్విధంబున నభిషేక మెలమిం జేసి ।; పరమభక్తి నక్షోహిణీపతులC జూపి 

'వీరికిని సైన్యములకును మీర యొడయ' । లనుచు( బట్టంబు. గట్టి శంతనుతనూజు. 159 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈవిధంగా; ఎలమిన్‌= సంతోషంతో; అభిషేకము చేసి; పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; 
అక్షోహిణీపతులన్‌+చూపి= అక్షొహిణీ నాయకులను కనబరిచి; వీరికిని= ఈ సేనాధిపతులకు; సైన్యములకును= సేన 
లన్నింటికిని; మీరు+అ= మీరే; ఒడయలు= అధికారులు; అనుచున్‌= అని నుడువుచు; శంతను తనూజున్‌= శంతను 
మహారాజ పుత్రుడైన భీష్ముడిని; పట్టంబు+కట్టెన్‌= సర్వసేనాధ్యక్షుడిని కావించాడు. 


తాత్పర్యం: ఈ విధంగా భీష్మునకు అభిషేకం చేసి మిక్కుటమైన భక్తితో అక్షోహిణీ నాయకులను ఆయనకు 
కనబరచి 'వీరికినీ, సేనలన్నింటికినీ మీరే అధికారు'లని భీష్ముడికి సర్వ సైన్యాధ్యక్ష పదవి అప్పగించాడు. 


క. అత్తథి. బాషాణంబులు । నెత్తురు నెమ్ములను గురిసె, నిష్ణుర నినదా 
యత్తమయి నభము పిడుగుల । మొత్తంబులు వడియె నగరమున నెల్లెడలన్‌. 160 


ప్రతిపదార్థం: ఆ+తణిన్‌= ఆ సమయాన; నభము= ఆకాశం; పాషాణంబులు= రాళ్ళు; నెత్తురున్‌= రక్తం; ఎమ్ములను= 
ఎముకలను; నిష్టుర= కర్కశమైన; నినద= ధ్వనులకు; ఆయత్తము+అయి= అధీనమై; కురిసెన్‌= వర్షించింది; నగరమునన్‌= 
హస్తినాపురిలో; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్ల; పిడుగుల మొత్తంబులు= పిడుగులయొక్క గుంపు; పడియెన్‌= రాలాయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు భీష్ముడిని సర్వ సేనాధిపతిగా చేసే సమయంలో ఆకాశం భయంకరంగా గర్జిస్తూ రాళ్ళు 
నెత్తురు ఎముకలు వర్షించింది. నగరంలో అన్నిచోట్ల పిడుగులు రాలాయి. 


క దానికి జను లుత్సాహ వి | హీనత బొందంగం గౌరవేంద్రుండు నానా 
దానాదు లయిన శాంతి వి । ధానము లొనరించి యానతత్పరమతియై. 161 


ప్రతిపదార్థం: దానికిన్‌= అట్టి దుర్నిమిత్తాలకు; జనులు= (ప్రజలు; ఉత్సాహ విహీనతన్‌+పొందంగన్‌= ఉత్సాహం లేనివారు 
కాగా; కౌరవ+ఇం(ద్రుడు= కురురాజైన సుయోధనుడు; నానా దాన+ఆదులు+అయిన= అనేక దానాలు చేయటం మొదలైన; 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 573 


శాంతి విధానములు= దోష పరిహారానికైన శాంతి (క్రియలను; ఒనరించి= సలిపి; యాన తత్సర మతియై= యుద్దానికి 
వెడలుటయందు లగ్నమైన మనస్సుకలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: అటువంటి దుర్నిమిత్తాలు చూచి ప్రజలు ఉత్సాహహీను లయ్యారు. కురురాజు తద్దోష పరిహారార్థం 
దానాలివ్వటం మొదలైన శాంతిక్రియలు సల్పి, యుద్దప్రయాణంలో మనస్సును లగ్నంచేశాడు. 


క. తల్లియు. దండ్రియు వెజంగునం । బుల్లవడన్‌ వారికడకు( బోయి తడయంగా 

నొల్లక పయనపు వీడ్కో। లెల్లను దనయిచ్చ నడపి యేడ్తెజి వెడలెన్‌. 162 
ప్రతిపదార్థం: తల్లియున్‌= గాంధారియు; తండ్రియున్‌= ధృతరాష్టుడును; వెజ(గునన్‌= ఆశ్చర్యంచేత; పుల్లవడన్‌= స్తంభించిపోగా; 
వారికడకున్‌= వారి దగ్గరకు; పోయి= వెళ్ళి, తడయంగాన్‌= ఆలసించటానికి; ఒల్లక= ఇష్టపడక; పయనపు వీడ్కోలు= యుద్ద 
ప్రయాణానికి అనుమతి; ఎల్లను= అంతయు; తన+ఇచ్చన్‌+నడపి= తన కోరిక (ప్రకారం తెల్సి; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; 
వెడలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తన తల్లిదండ్రులైన గాంధారీ ధృతరాష్టులు ఆ దుర్నిమిత్తాలుగని భీతితో నిళ్చేష్టులై 
ఉండగా, వారి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆలసించటానికి ఇష్టపడక, యుద్దానికి వెళ్ళుతున్నాను అంగీకరించండని 
తానేపలికి సాతిశయంగా అక్కడనుండి బయలుదేరాడు. 


తే. వెడలి తమ్ములు దగువారు వివిధభృత్య । గణము. దానును నేల గ్రక్కదలం గదలి 
రాజరాజు గాంగేయు. బురస్కరించి । కొని సముద్దతి నడచె దిక్కులు వడంక. 163 


ప్రతిపదార్థం: వెడలి= తల్లిదండ్రుల చెంతనుండి బయలుదేరి; తమ్ములున్‌; తగువారున్‌= తగినవారలు; వివిధ భృత్యగణమున్‌= 
నానాసేవక సమూహం; తానును= తానున్నూ; నేల= పుడమి; (గ్రక్కదలన్‌= మిక్కిలి కంపించగా; కదలి= బయలువెడలి; 
రాజరాజు= దుర్యోధనుడు; గాంగేయున్‌= భీష్ముడిని; పురస్కరించికొని= ముందుంచుకొని; దిక్కులు వడంకన్‌= దిశలు 
చలించగా; సముద్దతిన్‌= మిక్కిలి గర్వంతో; నడచెన్‌= ముందుకుసాగాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తన తలిదండ్రుల దగ్గర నుండి కదలి, తము శైలూ, తగినవారూ, నానాసేవక సమూహమూ 
తనను అనుసరించగా పుడమి వణకగా కదలాడు. అతడు భీష్ముడిని ముందిడుకొని దిక్కులు కంపించేటట్లు 
మిక్కిలి గర్వంతో కురుక్షేత్రానికి నడిచాడు. 


వ. నడచి కురుక్షేత్రంబు దబఖియం జొచ్చి యం దొక్క రమణీయ ప్రదేశంబు విడిదలగా నిరూపించి నిలిచి, 
భానుసూనుండునుం దానును మెలంగి యెల్లవారిని విడియించి, నడుమ నిజనివాసంబు గావించిన, 
గౌరవేశ్వరు స్కంధావారంబు వారణపురంబున నెవ్వ రెయ్యెడ వసియింతు రాచందంబున నందంబై యొప్పె; 
నిట్లు రెండు వీళ్ళును సన్నద్ధంబులైన సమయంబున. 164 

ప్రతిపదార్థం: నడచి; కురుక్షేత్రంబున్‌; తజీయన్‌+చొచ్చి= (ప్రవేశించి; అందున్‌; ఒక్క రమణీయ ప్రదేశంబున్‌= ఒక ఇంపైన 


తావును; విడిదలగాన్‌+నిరూపించి= విడిదిచోటుగా నిర్ణయించి; భానుసూనుండునున్‌= సూర్యపుత్రుడైన కర్టుడునూ; తానును; 
మెలంగి= సంచరించి; ఎల్లవారినిన్‌= అందణను; విడియించి= అక్కడ బసచేయించి; నడుమ= ఆ ్రదేశంయొక్క మధ్యలో; 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిజనివాసంబున్‌= తానుండు చోటును; కావించినన్‌= ఏర్పరచగా; కౌరవ+ఈశ్వరు స్కంధావారంబు= దుర్యోధనుడి దండు 
విడిసిన చోటు; వారణ పురంబునన్‌= హస్తినాపురిలో; ఎవ్వరు; ఏ+ఎడన్‌= ఎక్కడ; వసియింతురు= నివాసముంటారో; ఆ 
చందంబునన్‌= ఆ విధంగా; అందంబు+ఐ= సుందరమై; ఒప్పెన్‌; ఇట్లు= ఈ విధంగా; రెండు వీళ్ళును= కురు పాండవ 
స్కంధావారములు; సన్నద్దంబులు+ఐన సమయంబునన్‌= యుద్దానికి సంసిద్దాలై ఉన్నవేళ. 


తాత్సర్యం: సుయోధనుడు కురుక్షేత్రంలో (ప్రవేశించి అక్కడ ఒక మనోహరమైన ప్రదేశాన్ని చూచి, తన సేనలు 
నిలువదగిన చోటు అదిగా నిర్ణయించాడు. తానూ, కర్షుడూ ఆ ప్రదేశమంతా కలయదిరిగి అందరూ ఉండవలసిన 
తావులకు నడుమ తన నివాసం ఏర్పాటు చేసికొన్నాడు. హస్తినాపురంలో ఎవ్వరు ఎక్కడ నివసించారో ఆ విధంగానే 
దుర్యోధనుడి స్కంధావారం అమరి అందంగా రూపుదిద్దుకొన్నది. ఈ రీతిగా కురుక్షేత్రంలో కౌరవ పాండవ 
స్కంధావారాలు ఏర్పడి, యుద్దానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. సంధికి నేగి కార్యము పొసంగక కృష్ణుండు రాకయున్‌, సుహృ 

ద్దాంధవ సంఘయుక్తముగ( బాండవ కౌరవ వీరు లష్ట ది 

క్షింధుర కంధరంబు లడంగించు బలంబుల పెల్లుతోడ గ 

ర్వాంధత నాజికెత్తుటయు నా బలభద్రు( డెటింగి యార్తుండై. 165 
ప్రతిపదార్థం: సంధికిన్‌+ఏంగ= సంధిచేయటానికై పోయి; కార్యము పొసంగక= వెళ్ళిన పని నెరవేరక; కృష్ణుండు రాకయున్‌= 
శ్రీకృష్ణుడు తిరిగిరావటమూ; పాండవ కౌరవ వీరులు= శూరులైన పాండవులూ, కౌరవులూ; సుహృద్‌+బాంధవ సంఘయుక్తముగన్‌= 
స్నేహితులయొక్క, చుట్టాలయొక్క సమూహాలతో కూడ; అష్టదిక్‌+సింధుర= ఎనిమిది దిక్కులందున్న ఏనుగులయొక్క; 
కంధరంబులు= మెడలు; అడంగించు= వంచునట్టి; బలంబుల పెల్లుతోడన్‌= సేనలయొక్క ఆధిక్యంతో; గర్వ+అంధతన్‌= 
మదంచేత కన్నుగాననివారై; ఆజికిన్‌= యుద్దానికి; ఎత్తుటయున్‌= పూనిక వహించటమూ; ఆ బలభద్రుండు= ఆ బలరాముడు; 
ఎటింగి= విన్నవాడై; ఆర్హుండు+ఐ= దుఃఖీతుడై. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు సంధికార్యం విఫలమై తిరిగిరాగా పాండవ కౌరవ వీరులు తమ తమ మిత్ర బంధు 
సమూహాలతో అష్టదిగ్గజాల మెడలు (క్రుంగజేసే మిక్కుటమైన సేనల భారంతో, గర్వంవలన కన్నుగానక యుద్దానికి 
సంసిద్దులై ఉన్నట్టు బలరాముడు విని దుఃఖం పొంది. 


విశేషం: అలం: అతిశయోక్తి. దిగ్గజములు: దిక్కులందలి ఏనుగులు ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, 
పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం ఇవీ అష్టదిగ్గజాలు. 


బలరాము(డు పాండవుల వీడ్కొని తీర్థయాత్ర వోవుట. (సం. 5-154-15) 


వ. కతిపయ పరివారంబు పరివేష్టింప రయంబునం జనుదెంచి సముచిత ప్రకారంబున ధర్మనందనుం 
బేరోలగంబునం గని సంభ్రమాలింగనాసనార్హ్య పాద్యంబుల నతనిచేత సంభావితుండయి, దామోదర 
భీమార్జున నకుల సహదేవుల యభివాదనంబు లాదరించి, పాంచాల విరాట ప్రముఖులగు తగువారల 
వినయంబుల నభినందించి, యా దొరలతో. దత్కాలయోగ్య మితసంభాషణంబులు సేసి, యనంతరంబ 
వారల కిట్లనియె: 166 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 575 


ప్రతిపదార్థం: కతిపయ పరివారంబు= కొద్ది మంది పరిజనం; పరివేష్టింపన్‌= చుట్టిరాగా; రయంబునన్‌= శీఘ్రంగా; 
చనుదెంచి= వచ్చి; సముచిత ప్రకారంబునన్‌= తగినవిధంగా; ధర్మనందనున్‌= ధర్మజుడిని; పేరు+ఓలగంబునన్‌= నిండుకొలువులో; 
కని= చూచి; సంభ్రమ+ఆలింగన+ఆసన+అర్హ్య పాద్యంబులన్‌= హర్షంతో కెగిలించుకొనటం; కూర్చుండుటకు పీఠం 
వేయటం, అర్థ్యమివ్వటం, పాద్యమివ్వటం అనే పనులతో; అతనిచేతన్‌= ధర్మజుడిచేత; సంభావితుండు+అయి= గౌరవించబడినవాడై; 
దామోదర+భీమ+అర్జున నకుల సహదేవుల= శ్రీకృష్ణుడి యొక్క; భీమార్జున నకుల సహదేవులయొక్క; అభివాదనంబులు= 
వందనములు; ఆదరించి= ప్రేమతో స్వీకరించి; పాంచాల విరాట ప్రముఖులు+అగు= (ద్రుపదుడు; విరాటుడు మున్నగు; 
తగువారల= గౌరవపాత్రులయొక్క; వినయంబులన్‌= అణకువలను; అభినందించి= (ప్రశంసించి; ఆ దొరలతోన్‌= ఆ 
(ప్రభువులతో; తద్‌+కాలయోగ్య= ఆ సమయానికి తగిన; మిత సంభాషణంబులు చేసి= పరిమితమైన పలుకులు పలికి; 
అనంతరంబు+అ; వారలకున్‌; ఇట్లనియెన్‌. 


తాత్సర్యం: బలరాముడు కొంతమంది పరిజనం తనను కొలిచిరాగా శీఘ్రమే వచ్చి తగినవిధంగా ధర్మపుత్రుడిని 
ఒడ్డోలగంలో చూచాడు. యుధిస్టిరుడు బలరాముడిని సంతోషంతో కౌగిలించుకొని, ఆసనమొసగి, అర్హ్యపాద్యాదులిచ్చి 
గౌరవించాడు. శ్రీకృష్ణ భీమార్జున నకుల సహదేవులు తనకు నమస్కరించగా బలదేవుడు ఆదరంతో స్వీకరించాడు. 
(ద్రుపదుడు, విరాటుడు మొదలైనవారు అణకువతో వర్తించగా మెచ్చుకొని, ఆ ప్రభువులతో ఆ సమయానికి 
తగినట్టు పరిమిత సంభాషణం చేసి, పిదప వారితో ఇట్టా అన్నాడు: 


కు “కౌరవ పాండవు లెంతయు. । గ్రూరత వాటించి బంధుకోటికి నిఖిలో 
ర్వీ రమణులకుం జేటుగం । బోరికిం దెగి; రిట్టి ఘోరపుంబని యగునే? 167 


ప్రతిపదార్థం: కౌరవపాండవులు= కౌరవులు, పాండవులు; ఎంతయున్‌= మిక్కిలి; (క్రూరత+పాటించి= కరకుతనం వహించి; 
బంధుకోటికిన్‌= చుట్టాల సమూహానికి; నిఖిల+ఉర్వీరమణులకున్‌= సకల రాజులకు; చేటుగన్‌=కీడు మూడేటట్టు; పోరికిన్‌+ 
తెగిరి= యుద్దానికి సాహసించారు; ఇట్టి ఘోరపున్‌+పని+అగునే?= ఇంతటి దారుణకృత్యం తగునా? 


తాత్సర్యం: 'కౌరవులూ, పాండవులూ మిక్కిలి (క్రూరులై బంధుజనములకూ, పుడమి దొరలకూ కీడు వాటిల్రేటట్టు 
యుద్దానికి పూనారు. ఇట్టి దారుణ కృత్యం వారికి తగునా? 


తే. ఇట్టిదానికి నోర్వక యెన్నందేనిం । గృష్టుతోడ నేం జెప్పితిం, గినిసి యిరు దె 

అంగువారికి( దగ జెప్పి సంగతంబు । సేయు మని యెంత సెప్పినం జేయండయ్యె. 168 
ప్రతిపదార్థం: ఇట్టిదానికిన్‌= ఇట్లు జరగటానికి; ఎన్నండు+ఏనిన్‌= ఎప్పుడైనను; ఓర్వక= సహించలేక; కినిసి= కోపించి; ఇరు 
తెజంగువారికిన్‌= ఉభయపక్షాలవారికి; తగన్‌+చెప్పి= అనుకూలంగా బోధించి; సంగతంబు= సంధిని; చేయుము+అని= 
కుదుర్చుమని; కృష్ణుతోడన్‌= మాధవుడితో; నేన్‌= నేను; చెప్పితిన్‌= చెప్పాను; ఎంతచెప్పినన్‌= నే నెంత చెప్పినప్పటికీ; 
చేయ(డు+అయ్యెన్‌= అతడు చేసినవాడు కాడు. 


తాత్సర్యం: దారుణమైన యుద్దం కురుపాండవుల మధ్య సంభవించటానికి నే నెన్నడూ సహించలేను. అందుచేత 
కోపించి అయినా రెండు పక్షాలవారికి తగిన విధంగా నచ్చజెప్పి సంధి సమకూరేటట్టు చూడుమని నేను శ్రీకృష్ణుడితో 
చెప్పాను. నే నెంత చెప్పినప్పటికిన్నీ అతడు సంధి పొసగేటట్టు చూడలేదు. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పలుకుల పొం దెజుంగని వా । రల€ బూజావాక్యముల( దిరంబై తనకుం 
దెలుపం దగదే? యే మని | యలుకమెయిన్‌ సంధి సెజిచి హరి యేతెంచెన్‌? 169 


ప్రతిపదార్థం: పలుకుల పొందు= మాటలపొందిక; ఎణు(గని వారలన్‌= తెలియని మూఢులను; పూజా వాక్యములన్‌= 
బుజ్జగింపు పలుకులతో; తిరంబు+ఐ= గట్టిగా నిలబడి; తనకున్‌= గోవిందుడికి; తెలుపన్‌+తగదే= చెప్పటం యుక్తంకదా!; 
అలుకమెయిన్‌= కోపంతో; సంధిచెజిచి= సంధికార్యం చెడగొట్టి; హరి= శ్రీకృష్ణుడు; ఏమి+అని+ఏతెంచెన్‌?= ఏమి సంకల్పించి 
వచ్చాడు? 


తాత్పర్యం: మాటాడేతీరు తెలియని పరమ మూర్భులకు మంచిమాటలతో హితవు గరపవలసిన శ్రీహరి అలా 
చేయక వారిపై (క్రోధం వహించి సంధికార్యం చెడగొట్టి ఏమి చేయటానికి వచ్చినట్టు? 


తే. వీరు వారును సంబంధ విషయబంధు । లగుట సరిగాదె హరికి; దా నర్దునునకుం 

బక్షపాతంబు చేయుట. బాండవులను । బెట్టుచోటులు గానక పట్టి క్రాలు. 170 
ప్రతిపదార్థం: వీరున్‌= పాండవులూ; వారును= కౌరవులూ; సంబంధవిషయబంధులు+అగుటన్‌= సంబంధవిషయమై 
చుట్టాలగుటవలన; హరికిన్‌= శ్రీకృష్ణుడికి; సరి+కాదె= సమానులే కదా!; తాన్‌= తాను; అర్జునునకున్‌; పక్షపాతంబుచేయుటన్‌= 


మిక్కిలి అభిమానం చూపటంచేత; పాండవులను= పాండుకుమారులను; పెట్టుచోటులుకానక= కుదురుగా ఒక్కచోట 
నుంచక; పట్టిక్రాలున్‌= పట్టుకొని ఊరేగుతుంటాడు. 


తాత్సర్యం: పాండవులు కౌరవులు సంబంధ విషయమై చుట్టాలు కావటంచేత తనకు ఉభయులూ సమానులే కదా! 
కాని, అతడికి అర్జునుడిపట్ల అభిమానం మెండు. అందువలన కౌంతేయులను కుదురుగా ఒకచోట నుంచక, తన 
ఇచ్చకొలదీ వెంట బెట్టుకొని త్రిప్పుతుంటాడు. 


ఉ. కావున వీరికిన్‌ జయము గల్లుట నిశ్చయ; మెల్ల భంగులం 

జావు నిజంబు వారికి; నసంశయమై యిటులుండ దీని నె 

ట్లే వినం జూడ నేర్తు? దగ నింత ప్రవీణుల నేన చేసితిం 

జూవె! సుయోధనుం బవనసూనుని నొండొరు( జంప. జూతునే? 171 
ప్రతిపదార్థం: కావునన్‌= అట్లగుటచే; వీరికిన్‌= పాండుకుమారులకు; జయము కల్లుట= గెలుపు సమకూడడం; నిశ్చయము= 
తప్పదు; వారికిన్‌= కౌరవులకు; ఎల్లభంగులన్‌= అన్నివిధాల; చావు నిజంబు= మరణం తథ్యం; అసంశయము+ఐ= సందేహము 
లేనిదై; ఇటులు+ఉండన్‌= విషయమిట్టా ఉండగా; దీనిన్‌= ఈ పరిణామాన్ని; ఎట్టు= ఎట్టా; ఏన్‌= నేను; వినన్‌చూడన్‌+నేర్తున్‌?= 
వినగలను, చూడగలను?; తగన్‌= ఒప్పుగా; సుయోధనున్‌= దుర్యోధనుడిని; పవనసూనునిన్‌= వాయుపు(త్రుడిని; ఇంతప్రవీణులన్‌= 
ఇంతటి నేర్పరులుగా; నేను+అ= నేనే; చేసితిన్‌+చూవె!= చేశాను సుమా! ఒండు+ఒరున్‌= ఒకడిని మరొకడు; చంపన్‌+చూతునే?= 
చంపుతుండగా కనుగొనగలనా? 


తాత్సర్యం: పాండవులకు విజయం తథ్యం. అన్ని విధాల కౌరవులకు చావు తప్పుదు. ఇందులో సందేహం లేదు. 
కనుక :దీనిని' నే నెట్టా చెవులతో వింటూ, కనులతోచూస్తూ భరించగలను? దుర్యోధనుడిని, వృకోదరుడిని 
గదాయుద్దంలో ఇంత నేర్పరులను నేనే చేశాను. భీమ సుయోధనులు పరస్పరం చంపుకొంటుండగా ఎట్లా చూడగలను? 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 577 


క హరి యెటు(గని చక్కటియుం । బురుషార్థము నా కెటుంగ( బోలునె? యీ ని 

ష్టురత విన జూడ( జాలక । సరస్వతీ తీర్థమునకు( జనియెడు బుద్దిన్‌. 172 
ప్రతిపదార్థం: హరి= శౌరి; ఎఖుగని= తెలియని; చక్కటియున్‌= న్యాయం, ధర్మం; పురుష+అర్థము= పురుష (ప్రయోజనం; 
నాకున్‌= నాకు; ఎటుంగన్‌+పోలునె?= తెలియ శక్యమౌతుందా? (కాదని భావం); ఈ నిష్టురతన్‌= ఈ కర్కశత్వమును; 


వినన్‌= వినటానికి; చూడన్‌= చూడటానికీ; చాలక= సహించలేక; సరస్వతీ తీర్థమునకున్‌= సరస్వతీ నదికి; చనియెడు బుద్దిన్‌= 
వెళ్ళేతలంపుతో. 


తాత్సర్యం: గోవిందుడికి తెలియని న్యాయం, పురుషార్థం నాకు తెలియశక్యంగాదు. ఈ కర్కశత్యాన్ని వినలేక 
చూడలేక సరస్వతీ తీర్థానికి వెళ్ళే తలంపుతో. 


వ. మీకుం జెప్పిపో వచ్చితి బోయి వచ్చెది నని పలికి బలదేవుండు వాసుదేవ ధర్మపుత్తు లొడంబడి యనుప( 
దీర్థయాత్ర వోయె; దదనంతరంబ. 173 


ప్రతిపదార్థం: మీకున్‌= మీకు; చెప్పిపోన్‌+వచ్చితిన్‌= చెప్పివెళ్ళుదామని వచ్చాను; పోయివచ్చెదన్‌= వెళ్ళివస్తాను; అని పలికి; 
బలదేవుండు= బలరాముడు; వాసుదేవ ధర్మపుత్రులు= శ్రీకృష్ణుడు, ధర్మరాజు; ఒడంబడి= సమ్మతించి; అనుపన్‌= తనను 
సాగనంపగా; తీర్ణయా(త్ర+పోయెన్‌; తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట. 


తాత్సర్యం: మీకు చెప్పి వెళ్ళుదామని వచ్చాను. పోయివస్తాను' అని బలదేవు డన్నాడు. అందుకు అంగీకరించి 
శ్రీకృష్ణుడు ధర్మనందనుడు సాగనంపగా ఆయన తీర్థయాత్రకు వెళ్ళాడు. అటు పిమ్మట. 


రుక్మి వృత్తాంతము (సం. 5-155-1) 


(ఈక 


కృష్ణుని దేవి రుక్మిణి సోదరుండు రుక్మి । యను రాజు బలవిక్రమాన్వితుండు 
శార్‌జ్ఞగాండీవ విజయములు నాంగల । దివ్య చాపములం దృతీయమైన 
చాపంబు గలవాండు సైన్య సమేతుందై | చనుదెంచి ధర్మజు. గని తదీయ 
సత్కారములు గాంచి సముచితాసనమున । నుండి యక్కొలువున నున్న వీరు 


ఆ. లెల్ల వినం గిరీటి కిట్లను 'సమరంబు । సేయ వెటిచితేని( జెప్పు; నాకు 
నెదురు లేరు జగతి నెవ్వరు; నీకు దో । డృ్పడి జయింతు నెట్టి పగఅనైన.' 174 


ప్రతిపదార్థం: కృష్ణుని దేవి= శ్రీకృష్ణుడి పత్నిఅయిన; రుక్మిణి= రుక్కిణీదేవికి; సోదరకుతడు= తోడబుట్టినవాడు; రుక్మి 
అనురాజు= రుక్మి అనే పేరుగల దొర; బలవిక్రమ+అన్వితుండు= బలం పరా(క్రమం అనువాటితో కూడినవాడు; శార్‌జ్ఞ 
గాండీవ విజయములు నాన్‌+కల= శార్‌జ్లం, గాండీవం, విజయం అనే పేర్టుగలిగిన; దివ్యచాపములన్‌= (శ్రేష్టములైన ధనుస్సులలో; 
తృతీయము+అయిన= మూడవదైన; చాపంబు+కలవాండు= విల్లు కలిగినవాడు; సైన్య సమేతుండు+ఐ= సేనలతో కూడినవాడై; 
చనుదెంచి= వచ్చి; ధర్మజున్‌+కని= ధర్మనందనుడిని దర్శించి; తదీయ సత్కారంబులు+కాంచి= అతనివలన గౌరవాలు 
పడసి; సముచిత+ఆసనంబునన్‌+ఉండి= అర్హపీఠంమీద అధివసించి; ఆ+కొలువునన్‌+ఉన్నవీరులు+ఎల్లన్‌= ఆ సభలో నుండిన 
శూరులందరూ; వినన్‌= వినుచుండగా; కిరీటికిన్‌= అర్జునుడికి; ఇట్లు+అనున్‌= ఇట్లా చెప్పాడు; సమరంబు చేయన్‌= యుద్దం 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేయటానికి; వెజచితి(వి)+ఏనిన్‌= భయపడితే; చెప్పుము= తెలుపుము; నాకున్‌= నాకు; జగతిన్‌= పుడమిలో; ఎవ్వరున్‌= 
ఎట్టివారున్నూ; ఎదురులేరు= అడ్డంలేరు; నీకున్‌ తోడ్పడి= నీకు సాయం చేసి; ఎట్టి పగలన్‌+ఐనన్‌= ఎంతటి విరోధులనయినా; 
జయింతున్‌= గెలుస్తాను. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి దేవేరి రుక్మిణి. ఆమె అన్నపేరు రుక్మి. అతడు బలం పరాక్రమం కలవాడు. శ్రీకృష్ణుడికి 
శార్‌జం, అర్హునుడికి గాండీవం అనే ధనుస్సులున్నట్టుగా తనకూ విజయం అనే పేరుగల దొడ్డవిల్లు ఉన్నది. అతడు 

Vas జ se] Co ధ్‌ 
సేనాపరివృతుడై ధర్మజుడి దగ్గరకు వచ్చి దర్శించాడు. యుధిష్థిరుడు అతడికి సముచిత సత్కారాలు జరిపించాడు. 
అట్లా సమ్మానితుడై రుక్మి అర్హపీఠం మీద అధివసించి, ఆ సభలోని వీరులంతా వింటుండగా అర్జునుడితో ఇట్లా 
పలికాడు: అర్జునా! యుద్దం చెయ్యటానికి నీకు భయంగా ఉంటే చెప్పు. నీకు సాయంగా నిల్చి ఎంతటి శత్రువులనైనా 
గెలుస్తాను. నాకీ ఇలలో ఎవ్వరూ ఎదురులేరు.' 


వ. అని తన్నునాక్రమించి తన తోయబుట్టువు రుక్షిణిం గొనివచ్చిన యా కృష్ణు సన్నిధిని సిగ్గులేక యాడిన మాటలు 
విని, చిటునవ్వు నవ్వుచుం గవ్వడి యతని యాననం బాలోకించి. 175 


ప్రతిపదార్థం: అని; తన్నున్‌= తనను; ఆ(క్రమించి= అలమి; తన తోయిట్టువు= తన చెల్లెలు; రుక్కిణిన్‌; కొనివచ్చిన= 
తీసికొని వెళ్ళిన; ఆ కృష్ణు సన్నిధిన్‌+అ= ఆ శ్రీకృష్ణుడి సమక్షంలోనే; సిగ్గులేక= లజ్ఞవీడి; ఆడినమాటలు= పలికిన పలుకులు; 
విని; చిణునవ్వు నవ్వుచున్‌; కవ్వడి= రెండు చేతుల వడిగల అర్జునుడు; అతని; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి 


తాత్సర్యం: తనను అతిక్రమించి తన చెల్లెలైన రుక్మిణిని వెంటగొనిపోయిన ఆ శ్రీకృష్ణుడి ఎదుట రుక్మి సిగ్గులేక 
మాటాడిన మాటలు విని చిరునవ్వు నవ్వుతూ అర్జునుడు అతడి ముఖం చూచి ఇట్టా అన్నాడు: 


తే.  “చెనసి గంధర్వసేన నిర్ణించునపుడు | మత్స్యనాథు గోవర్గంబు మరలఈ దెచ్చు 

నెడను దప్పె; నీకందువ యెజుంగనైతి । నింక నౌంగాని తోడుగ మ్మెచటి కైన.” 176 
ప్రతిపదార్థం: చెనసి= ఎదిరించి; గంధర్వసేనన్‌= చిత్రసేనుడి సైన్యాన్ని; నిర్జించునపుడున్‌= జయించేవేళలో; మత్స్యనాథు 
గోవర్గంబున్‌= మత్స్యదేశాధీశుడైన విరాటుడి యొక్క ఆలమందలను; మరలన్‌+తెచ్చు+ఎడను= కౌరవుల బారినుండి 
మరలించుకొని వచ్చునపుడును; తప్పెన్‌= అవకాశం జారిపోయింది; నీకందువ+ఎయు6గన్‌+ఐతిన్‌= నీ ఉనికి ఎక్కడో 


తెలియనైతిని; ఇంకన్‌= ఇక; జౌన్‌+కాని= చాలు గాని; ఎచటికిన్‌+ఐనన్‌= నీ సాయం అవసరమైనచోటికి; తోడు+కమ్ము= 
సాయపడుము. 


తాత్పర్యం: “గంధర్వ సైన్యాన్ని ఎదిరించి చిత్రసేనుడి చెరబిక్కిన సుయోధనుడిని భార్యాపుత్రమిత్ర బంధుసహితంగా 
బంధవిముక్తుని కావించే టప్పుడూ; కురువీరులందరూ మొత్తమై విరాటుడి గోవులను తోలుకొని కరిపురికి 
అరుగునప్పుడు, వారిబారినుండి ఆలమందలను మరలించుకొని వచ్చునప్పుడు నీ జాడ నాకు తెలియలేదు. అపుడు 
నీవెక్కడ ఉన్నావో నాకు తెలియదు. ఇక నీమాటలు కట్టిపెట్టి, అక్కర గల్లినచోటికి సాయపడటానికి వెళ్ళు.” 


విశేషం: అర్జునుడు గంధర్వ సేనను నిర్దించుట: పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్నారు. తన డాబు దర్పం వారిముందు 
ప్రదర్శించి మరీ ఏడ్పించవలెనని దుర్యోధనుడికి దుర్చుద్ది పుట్టింది. కర్ణ శకునులతో మంతనం జరిపాడు. ఘోషయా(త్ర 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 579 


నెపంతో అక్కడికి వెళ్ళదలచాడు. అందుకు ఎట్లాగో ధృతరాష్ట్రుడి అనుమతి సంపాదించాడు. సుయోధనుడు చతురంగబలంతో, 
అంగనాజనంతో అనుజ బంధు మంత్రి గాయక నర్తక సమూహంతో వందిమాగధ బృందంతో కర్ణ శకునులను వెంటబెట్టుకొని 
వైభవోపేతంగా తమ గోగణమున్న ద్వైతవనానికి తరలివెళ్ళాడు. 


సుయోధనుడు ఆ వనంలో విహరించి అక్కడి మృగాలను వేటాడుతూ ఒక సరస్సు చెంతకు వచ్చాడు. ఆ 
సమీపంలోనే మునిజన సహాయంతో సద్యస్కందమనే యాగం సల్పుతున్నాడు ధర్మజుడు. ఆ కొలని గట్టున (క్రీడా గృహాలను 
నిర్మించటానికి దుర్యోధనుడు భృత్యవర్గాన్ని నియమించాడు. చిత్రసేనుడనే గంధర్వరాజుకు (క్రీడార్థం కల్పితమైన సరస్సు 
గనుక ఇక్కడనుండి తొలగిపొండని గంధర్వులు కౌరవసేవకులను హెచ్చరించారు. దుర్యోధనుడు దుర్మదాంధులైన సైనికులను 
గంధర్వుల నెదిరించటానికి పంపాడు. తానూ తన తమ్ములూ కర్లశకునులూ పోరాటంలో పాల్గొన్నారు. పోరు ఘోరమైంది. 
కర్ణుడు విరథుడై వికర్ణుడి రథమెక్కి రణరంగంనుండి తప్పుకొన్నాడు. దుర్యోధనుడు గంధర్వులతో తలపడ్డాడు. చిత్రసేనుడు 
అతడి రథాన్ని భగ్నం చేయించి జుట్టుపట్టి నేలకీడ్చి పెడరెక్కలు గట్టి సింహనాదం చేశాడు. అప్పుడే గంధర్వులు దుర్యోధనుడి 
వనితలనూ, అతడి సోదరులనూ, తనయులనూ, వాని మం(త్రులనూ పట్టి బంధించి చిత్రసేనుడి కొప్పగించారు. 


అంతట సుయోధనుడి పరిజనం పరుగెత్తి పోయి ధర్మజుడి పాదాల ధ్రాలి, నీ తమ్ముళ్ళనూ, నెలతలనూ 
రక్షించుమని వేడుకొన్నారు. 'కాగల కార్యం గంధర్వులే తీర్చారు. క్రూరాత్ముని దెస కృప చూపవిద్దని అన్నతో అన్నాడు 
అనిలజుడు హర్షంతో శరణం బని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతిగావగనలయున్‌ కరుణాపరుల తెణంగిది యిరవుగ సరిగావు 
దీని కేధర్మంబులో అని ధర్మజుడు పలు విధాల భీమసేనుడిని అనునయించాడు. “నేను యజ్ఞదీక్షితుడిని గనుక వెళ్ళరాదు. 
మీరు వెళ్ళి సామవాక్యాలకు సాధ్యపడకుంటే ఎదిరించిఅయినా గంధర్వుల చెరనుంచి సుయోధనుడిని విడిపించండి” అని 
ధర్మపుత్రుడు తమ్ముళ్ళ నడిగాడు. అ(గ్రజుడి ఆజ్ఞ ననుసరించి భీమార్జున నకుల సహదేవులు కదలిపోయి గంధర్వుల 
నెదుర్కొన్నారు. 


దారుణ సంగ్రామం జరిగింది. పాండవుల చిత్తవృత్తి చిత్రసేనుడికి విస్మయం కలిగించింది. అతడు వెంటనే యుద్దం 
విరమించి అర్జునుడిని చేరబోయాడు. ఆ వచ్చినవాడిని ఆత్మసఖుడిగా గుర్తించి సవ్యసాచి సంగ్రామం చాలించాడు. 

“పరమ ధార్మికులైన మిమ్ము పరాభవింప దలచి, పరిహసించి ఇక్కడికి వచ్చిన సుయోధనుడిని భార్యా భ్రాతృ పుత్ర 
బంధుయుతంగా పట్టి తెమ్మని దేవేంద్రునాజ్ఞ. అందుకే వచ్చా'నని చిత్రసేనుడు అర్జునుడితో అన్నాడు. 'తానెంత దుర్మార్గుడయినా 
మాకు సహోదరుడు గనుక దుర్యోధనుడిని విడిచిపెట్టవలసినది. ధర్మజుడిని దర్శించి అతడు చెప్పినట్టు చేయవలసినది” అని 
పాండవ మధ్యముడు పలికాడు. చిత్రసేనుడు అజాతశత్రుడి దగ్గరకు వచ్చాడు. అతడు ధర్మజుడి ప్రార్థనతో దుర్యోధనాదు 
లందరినీ విడిచిపెట్టి ఇంద్రుని కడకు వెళ్ళాడు. “ఇకమీదట ఇట్టాంటి సాహసాలు చేయవద్దు. గుట్టుగ పట్టణానికి వెళ్ళుము” 
అని బుద్దులు చెప్పి ధర్మజుడు దుర్యోధనుడికి వీడ్కోలిచ్చాడు. ఈ విషయం అరణ్యపర్వ పంచమాశ్వాసంలో ఉన్నది. 


వ. అని యతని యుత్రరమునకు( దగిన యట్ల పలికి, మటియును. 177 
తాత్పర్యం: అంటూ రుక్మి మాటలకు సరియైన సమాధానమిచ్చి అర్జునుడు మళ్ళీ (ఇట్లా అన్నాడు:) 


క  'మున్నేనసహాయుండనై | చన్న గతిం జన(గ నైన చందం బయ్యెన్‌; 
వెన్నుడు తోడుగలండు; వెటి । పెన్నండును వలవ దింక నేమిటికైనన్‌. 178 


ప్రతిపదార్థం: మున్ను= పూర్వం; ఏను= నేను; అసహాయు(డను+ఐ= తోడ్పాటు లేనివాడనై; చన్నగతిన్‌+చన(గన్‌= అరిగిన 
మార్గంలో అరుగగా; ఐన చందంబు+అయ్యెన్‌= జరుగవలసిన దేదో జరిగిపోయింది; వెన్నుండు= విష్ణుమూర్తి; తోడు+ 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలండు= నాకిప్పుడు సాయంగా ఉన్నాడు; ఇంకన్‌= ఇటుపై; ఏమిటికిన్‌+ఐనన్‌= ఏ విషయానికైననూ; వెజపు= భీతి; 
ఎన్నండును వలవదు= ఎప్పుడూ నాకు కలుగదు. 


తాత్పర్యం: 'పూర్వం నేను ఎవ్వరి తోడ్పాటూ లేనివాడనై అనుకొన్న దారిలో నరుగగా జరుగవలసిన దేదో జరిగింది. 
నేడు నాకు విష్ణుదేవుడి సాయమున్నది. మున్ముందు ఏమి జరిగిననూ నాకు ఎవ్వరి వల్లా భయంలేదు. 


చ. వెటిచితి రాంగదే యనిన వెండికదా పగందీర్తు వీవు; నా 

వెఅపెటులున్న నీ రథిక వీరులు వాపెద; రొల్ల నిన్ను; నీ 

యుటుకడ కేంగి తోడుపడు మొద్లకు నెవ్వరికేని' నన్న నే 

డ్రెల నత డేంగి కౌరవపతిం గని యట్టుల బెట్టుపల్కినన్‌. 179 
ప్రతిపదార్థం: వెజచితిన్‌= యుద్దానికి భయపడ్డాను; రాన్‌+కదే= తోడుపడటానికి రావయ్యా; అనినన్‌= అని నేను వేడుకొంటే; 
వెండికదా= అప్పుడుగదా; ఈవు= నీవు; పగన్‌+తీర్తువు= వైరం బాపగలవు; నా వెబిపు= నా భీతి; ఎటులు+ఉన్నన్‌= 
ఎట్టున్నప్పటికినీ; ఈ రథిక వీరులు= వీరులైన ఈ రథికులు; పాపెదరు= తొలగించగలరు; నిన్నున్‌+ఒల్లన్‌= నీ సాయం 
అంగీకరించును; నీ+ఉణుకడకున్‌+ఏ(గ= నీకు ఉచితమైన చోటికి వెళ్ళి; ఒడ్డకున్‌+ఎవ్వరికిన్‌+ఏనిన్‌= ఇతరులెవ్వరికైననూ; 
తోడుపడుము= సాయపడుము; అన్నన్‌= అని అర్జునుడు పలుకగా; ఏడ్తెజన్‌= వెంటనే; ఆతండు+ఏంగ౧= రుక్మి వెళ్ళి; 
కౌరవపతిన్‌+కని= కురువిభుడైన సుయోధనుడిని వీక్షించి; అట్టుల= ధర్మజుడి ఎదుట పలికినట్టుగానే; బెట్టుపల్కినన్‌= 
బిగువుగా మాట్లాడగా. 


తాత్సర్యం: 'నాకు యుద్దమంటే భయంగా ఉన్నది, రావయ్యా” అని నేను అడిగినప్పుడు గదా నీవు వచ్చి పగ 
తొలగిస్తావు. నాకంతగా భయమేర్పడితే దానిని తొలగించటానికి ఈ రథిక శ్రేష్టులున్నారు. నీతోడ్సాటు నాకు 
అక్కరలేదు. నీకిష్టమైన చోటికి వెళ్ళి ఇతరులెవ్వరికైనా సాయపడుమని అర్జునుడు పల్కగా రుక్మి శీఘ్రమే కదలి 
వెళ్ళి దుర్యోధనుడిని చూచి ఉద్దతుడై ఈ విధంగానే మాట్లాడగా. 


క, _ ఆతండివి యేటిమాటలు । నీ తోడగు టొల్లం బొమ్మనిన రుక్షి వృథా 

యాతాయాస విషణ్డుం । డై తన పురమునకు మగుడ నరిగెం బెలుచన్‌. 180 
ప్రతిపదార్థం: ఆతండు= దుర్యోధనుడు; ఇవి+ఏటిమాటలు= ఏమి టీ పలుకులు?; నీతోడు+అగుట= నీ యొక్క సహాయం; 
ఒల్లన్‌= ఇష్టపడను; పొమ్ము= వెళ్ళుము; అనినన్‌= అని పలుకగా; రుక్మి= రుక్మిణియొక్క అన్న; వృథా+ఆయాత+ఆయాస+ 
విషణ్బుండు+ఐ= వ్యర్థంగా తన పట్టణం నుండి వచ్చుటచే కలిగిన శ్రమవలన దుఃఖితుడై; తన పురమునకున్‌= తన 
నగరానికి; పెలుచన్‌= వడిగా; మగుడన్‌= మరల; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు రుక్మియొక్క తలబిరుసు మాటలు విని “ఇవేటి మాటలు? నీ సాయం నాకు అక్కరలేదు; 
పొ'మ్మన్నాడు. కుండినపురినుండి తనరాక వృథా ప్రయాస అయిందిగదా అని బాధపడుతూ రుక్మి తన నగరానికి 
అక్కడనుంచి వెంటనే తిరిగి వెళ్ళాడు. 


తే. ఇట్లు బలదేవ రుక్సుల కిద్దజికును | గయ్యమునకు సన్నాహంబు గలుగదయ్యె. 
గాని తక్కులోకమ్మున( గలుగు నృపతి । కోటి యిరువాంగు నందును గూడె ననికి. 181 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 581 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; బలదేవ రుక్కులకున్‌+ఇద్దణికును= బలరాముడు, రుక్మి అనే ఇరువురకునూ; 
కయ్యమునకున్‌= యుద్దానికి; సన్నాహంబు= అవసరం; కలుగదు+అయ్యెన్‌= లభించలేదు; కాని= కాని; తక్కులోకమ్మునన్‌+ 
కలుగు= మిగిలిన జగతియందున్నట్టి; నృపతి కోటి= రాజసమూహం; అనికిన్‌= యుద్దానికి; ఇరువాంగునందును+కూడెన్‌= 
రెండు పక్షాలందు చేరింది. 


తాత్పర్యం: ఈ రీతిగా బలరాముడు, రుక్మి అనే ఈ ఇద్దరికీ కురుపాండవ యుద్దంలో పాల్గొనే అవకాశం 
చిక్కలేదు. కాని, జగతిలోని మిగిలిన రాజులందరూ పోరాటానికై రెండు పక్షాలలో చేరిపోయారు. 


వ. అట్టియెడ నిశాసమయంబున ధృతరాష్తుండు సంజయు రావించి యిట్లనియె. 182 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అటువంటి తరుణంలో; నిశా సమయంబునన్‌= రాత్రి వేళ; ధృతరాష్టుండు; సంజయున్‌; 
రావించి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
€2 Ey 


తాత్సర్యం: అప్పుడు రాత్రివేళ ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని తన చెంతకు రప్పించుకొని ఇట్టా అన్నాడు: 


క, “బవరము గీడని యెజుంగుదు | నవినీతుండైన కొడుకు నదలిచి యుడుపం 
దివిరియు నోరాడమి దై। వ వశం; బప్పనికి మనకు వగ పింకేలా? 183 


ప్రతిపదార్థం: బవరము= పోరు; కీడు+అని+ఎయింగుదున్‌= చేటు కలిగిస్తుందని తెలుసు; అవినీతుండు+ఐన= అడకువలేనట్టి; 
కొడుకున్‌= నా కుమారుడిని; అదలిచి= బెదిరించి; ఉడుపన్‌+తివిరియున్‌= సంక్షోభం నివారించటానికి పూనియు; నోరు+ఆడమి= 
నాకు నోరాడకుండటం; దైవ వశంబు= దైవాధీనమే; ఆ+పనికిన్‌= అలా జరిగినందుకు; మనకున్‌= మనకు; వగపు= విచారం; 
ఇంకన్‌+ఏలా?= మరెందుకు? 


తాత్సర్యం: 'యుద్దం అనర్జాలకు మూలమని నాకు తెలుసు. అవిధేయుడైన నా కుమారుడిని తర్జించి భర్జించి 
కుటుంబ సంక్షోభం మాన్సడానికి యత్నించి కూడ నాకు నోరు రాకుండటం విధి వైపరీత్యం. అట్టా జరిగినందుకు 
ఇప్పుడు విచారించి లాభం లేదు. 


క _ ఎయ్యది గానున్నది యది । యయ్యెడు( జేయునది గలదె? యవనీశులకుం 
గయ్యాన( జచ్చుటయు మే; | లయ్యొప్పుట లెస్సగాక! యది యట్లుండెన్‌. 184 


ప్రతిపదార్థం: ఎయ్యది= ఏది; కానున్నది= జరుగనున్నదో; అది+అయ్యెడున్‌= అది జరుగగలదు; చేయునది+కలదె?= 
ఇప్పుడు మనం చేయగలింది ఏమీలేదు; అవనీ+ఈశులకున్‌= రాజులకు; కయ్యానన్‌= రణంలో; చచ్చుటయున్‌+మేలు= 
మరణించటమే శ్రేయస్కరం; ఆ+ఒప్పుట= అందు కంగీకరించటం; లెస్సగాక!= మంచిదే సుమా!; అది+అట్టు+ఉండెన్‌= ఆ 
విషయమట్లా ఉండనిమ్ము. 


తాత్సర్యం: ఏది జరుగవలసి ఉన్నదో అది జరుగక మానదు. మనం చేయగల్లింది ఏమీ లేదు. రాజులు రణరంగంలో 
చావడమే మంచిది. అందుకు అంగీకరించటమే యుక్తం. ఆ విషయ మట్టా ఉండనీ. 


వ. రెండు వీళ్ళును గురుక్షేత్రంబున విడిసిన పిదపం బుట్టిన విశేషంబులు గలవేని నెజింగింపుము.' 185 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: రెండు వీడు+లును= ఉభయ సేనలును; కురుక్షేత్రంబునన్‌; విడిసిన పిదపన్‌= దిగిన తర్వాత; పుట్టిన 
విశేషంబులు= కలిగిన వింతలు; కలవు+ ఏనిన్‌= ఉంటే; ఎతింగింపుము= తెలుపుము. 


తాత్సర్యం: ఉభయ సైన్యాలూ కురుక్షేత్రంలో దిగిన తరువాత జరిగిన విశేషము లేమైనా ఉంటే నాకు చెప్పు.' 


సంజయుండు ధృతరాష్టుని కులూకు(డు పాండవుల నాడిన మాటలు చెప్పుట (సం. 5-157-1) 


తే. అనిన సంజయు. డిట్లను 'నకట! కొడుకు । మీందం దప్పు పెట్టెదవు నీ మీంది కొజింత 

నీకు. గానంగ వచ్చునె? నీ వెటుంగ । కుండ బటిచెనె యాతండు పాండుసుతుల? 186 
ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్టుడు అడుగగా; సంజయు(డు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; అకట!= 
జౌరా!; కొడుకుమీందన్‌= కుమారుడిపై; తప్పు+పెట్టెదవు= నిందమోపెదవు; నీమీ(ది కొణంత= నీయందున్నలోటు; నీకున్‌= 
నీకు; కానంగన్‌+వచ్చునె?= కనబడునా?; నీవు+ఎణుంగకుండన్‌= నీకు తెలియకుండ; ఆతండు= సుయోధనుడు; 
పాండుసుతులన్‌= పాండవులను; పజచెనె?= బాధించాడా? 


తాత్సర్యం: ధృతరా(ష్టుడి మాటలకు సంజయు డిట్లా బదులు పలికాడు: 'జారా! నీ కొడుకు మీద దోషం 
ఆరోపిస్తావు గాని, నీలోని లోపం నీవు గుర్తించకున్నావు. నీకు తెలియకుండ సుయోధనుడు పాండునందనులను 


కష్టపెట్తాడా? 
యు 


జ్‌ 
వ. ఆపని గడవంబడియె; వార్తలు వినియెదవేని వినుము; దుర్యోధనుండు దుశ్శాసన శకుని కర్ణులతో విచారించి 

యులూకుం బిలిపించి నీవు వోయి పాండవులంగని వాసుదేవు సన్నిధిని బాంచాల విరాట ప్రముఖులు 

వినం బలుకు'మని పరుసని మాటలు గఅపి పుచ్చిన నతండును. 187 
ప్రతిపదార్థం: ఆ పని= ఆ కార్యం; కడవన్‌+పడియెన్‌= జరిగిపోయింది; వార్తలు వినియెదవు+ఏనిన్‌= సంగతులు వినదలచుకొంటే; 
వినుము= ఆలకించుము; దుర్యోధనుండు దుశ్శాసన శకుని కర్షులతోన్‌; విచారించి= ఆలోచించి; ఉలూకున్‌; పిలిపించి= 
ఉలూకుడనెడి శకుని కుమారుడిని రప్పించి; నీవు పోయి, పాండవులన్‌కని; వాసుదేవు సన్నిధిని= శ్రీకృష్ణుడి సమక్షంలో; 
పాంచాల విరాట (ప్రముఖులు= (ద్రుపదుడు, విరాటుడు మున్నగువారు; వినన్‌; పలుకుము; అని; పరుసని మాటలు= 
కఠినవాక్యాలు; కణిపి= చెప్పి; పుచ్చినన్‌= పంపగా; అతండును= ఆ ఉలూకుడుకూడ. 


తాత్పర్యం: ఆ కార్యం గడచిపోయింది. సంగతులు వినదలిస్తే వినుము. దుర్యోధనుడు దుశ్ళాసన శకుని కర్షులతో 
మంతనమాడి ఉలూకుడనే శకుని పుత్రుడిని పిలిపించి, నీవు వెళ్ళి పాండవులను చూచి, అక్కడ శ్రీకృష్ణుడి 
సమ్ముఖంలో (ద్రుపదుడు విరాటుడు మొదలైనవారు వింటుండగా ఈ పలుకులు పలుకుము అని కొన్ని కఠిన 
వాక్యాలు అతడికి చెప్పి పంపగా వాడు (వెళ్ళాడు.) 


క చని కొలువున ధర్మసుతుం । గని 'దుర్యోధనుండు చెప్పగా నను నియమిం 
చిన మాటలు గొన్ని గలవు | విను మలుగకి యనిన నతడు విని యిట్లనియెన్‌. 188 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; కొలువునన్‌= సభలో; ధర్మసుతున్‌+కని= ధర్మజుడిని చూచి; దుర్యోధనుండు= సుయోధనుడు; 
చెప్పంగాన్‌= మీకు తెలుపుటకై; ననున్‌= నన్ను; నియమించిన మాటలు= ఆజ్ఞాపించిన పలుకులు; కొన్ని కలవు= కొన్ని 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 583 


ఉన్నాయి; అలుగక= నాపై కోపించక; వినుము= ఆలకించుము; అనినన్‌= అని ఉలూకుడు పలుకగా; అత(డు విని= 
ధర్మపుత్రుడు ఆకర్షించి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఉలూకుడు వెళ్ళి సభలో ధర్మపుత్రుడిని చూచి “దుర్యోధనుడు మీకు చెప్పుమని నన్ను ఆజ్ఞాపించిన 
మాటలు కొన్ని ఉన్నాయి. నాపై కోపగించక వాటిని వినుము” అని పలుకగా ధర్మజుడు విని ఇట్లా అన్నాడు: 


ఆ. “నీకు వెటివనేల? నిన్నునా బుద్దిమం । తుండు చెప్పు మనిన తులువమాట 

లెన్ని గలవు వాని నన్నింటి ననుమాన । మింత లేక యాడు మెల్ల వినంగ. 189 
ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; వెజవన్‌+ఏల?= భయపడటమెందుకు?; నిన్నున్‌= నిన్ను; ఆ బుద్దిమంతుండు= ఆ (ప్రజ్ఞావంతుడు; 
చెప్పుము+అనిన= పలుకుమనిన; తులువమాటలు= తుంటరికూతలు; ఎన్ని కలవు= ఎన్ని ఉన్నాయో; వానిన్‌+అన్నింటిన్‌= 


ఆ మాటలన్నీ; అనుమానము= సందేహం; ఇంత లేక= రవంతయు లేకుండా; ఎల్లన్‌+వినంగన్‌= అందరూ ఆలకిస్తుండగా; 
ఆడుము= పలుకుము. 


తాత్సర్యం: 'ఉలూకా! నీవు భయపడనక్కరలేదు. నిన్ను ఆ బుద్దిమంతుడు పలుకుమన్న తుంటరి మాటలు ఎన్ని 
ఉన్నాయో వాటి నన్నింటిని సందేహం కొంచెం కూడా లేకుండ ఈ కొలువులోని వారెల్లరు ఆలకించగా పలుకుము.’ 


వ. అనిన నులూకుం డిట్లనియె : 190 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మజు డనగా; ఉలూకుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మజు డట్టా పలుకగా ఉలూకు డిట్టా అన్నాడు: 


సీ. 'కయ్యంబునకుం బెద్ద కాలమేనియు. బూంచి | పట్టి వచ్చితి కడు బరవసమున; 
సంజయుతో మీరు శంకలే కాడిన | యెక్కుడు మాటలు పెక్కు గలవు; 
భూమి భాగము గోలుపోయిన యలుకకు । ద్రౌపది. బజిచిన దైన్యమునకు( 
దగ మంచిబంటవై తటి యిది బాహుబ । లాస్త్ర విద్యలు చూపనని తలంచి 


ఆ. నిలువ వలయు నీకుంగలవారి నెల్లను । గూర్చి మోహరించికొని కడంగి 
నడవు సమరమునకు; వెడజంక(బోదింక( । దప్ప( గ్రుంకలేదు తికి జొరుము. 191 


ప్రతిపదార్థం: కయ్యంబునకున్‌= యుద్దానికి; పెద్దకాలము+ఏనియున్‌= దీర్భకాలమైనను; పూంచి పట్టి= పూనిక వహించి; 
కడున్‌ బరవసమునన్‌= మిక్కిలి ధైర్యంతో; వచ్చితి(వి)= వచ్చావు; సంజయుతోన్‌= సంజయుడితో; మీరు; శంకలేక= జంకు 
వహించక; ఆడిన= పలికిన; ఎక్కుడు మాటలు= మీ యోగ్యతను మించిన పలుకులు; పెక్కు కలవు= అనేకములున్నవి; 
భూమిభాగమున్‌= రాజ్యభాగాన్ని; కోలుపోయిన+అలుకకున్‌= పోగొట్టుకొన్న కోపానికి; (ద్రౌపదిన్‌= పాంచాలిని; పజచిన 
దైన్యమునకున్‌= అవమానించిన చిన్నతనానికి; తగన్‌= చక్కగా; మంచి బంటవు+ఐ= గొప్ప వీరుడవై; బాహుబల+అస్త్రవిద్యలు 
చూపన్‌= భుజబలమును, బాణ విద్యా నైపుణ్యమును చూపటానికి; తటీ+ఇది= ఇది తగిన సమయం; అని తలంచి= అని 
భావించి; నిలువన్‌ వలయున్‌= నిలబడవలెను; నీకున్‌+కలవారిన్‌+ఎల్లను= నీకున్న వారినందరినీ; కూర్చి= చేర్చుకొని; 
మోహరించికొని= వ్యూహము లేర్పరచుకొని; కడంగి= పూని; సమరమునకున్‌= కయ్యానికి; నడవు(ము)= కదలుము; వెడ 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


జంకన్‌+బోదు= ఇంచుక జంకితే పోవదు, ఏ మాత్రం జంకినా లాభం లేదు; ఇంకన్‌= మరి; తప్పన్‌+(క్రుంకన్‌లేదు= 
తప్పించుకోవడానికి వీలుకాదు; తటికిన్‌= సమయానికి; చొరుము= (ప్రవేశించుము, పూనుకొమ్ము. 


తాత్సర్యం: 'యుద్దం చేయటానికి బహుకాలం వేచియుండి మిక్కిలి ధైర్యంతో వచ్చావు. సంజయుడితో మీ 
యోగ్యతకు మించి పల్కిన మాట లెన్నో ఉన్నవి. రాజ్యభాగం పోగొట్టుకొన్నందుకు, (ద్రౌపదిని భంగపెట్టినందుకు 
పగదీర్చుకొనే సమయ మాసన్నమైనదని తలంచి మీ బాహుబలం, మీ బాణ విద్యా కౌశలం చూపటానికి 
కదనరంగంలో మేటి వీరుడవై నిలబడుము. నీకున్న వారి నందరినీ కూర్చుకొని, వ్యూహా లమర్చుకొని కదనానికి 
కదలిరమ్ము. ఇక జంకి లాభంలేదు. తప్పించుకొనటానికి వీలుగాదు. సమయానికి రమ్ము. 


క ఆతతబలు( డగు భీష్ముని చేతి | బలువు ద్రోణు నంపసెల లవియుటయుం 
జూతు రటురండు కృష్ణుని । చేతన సకలంబు6 జక్క జేసికొనుండీ! 192 


ప్రతిపదార్థం: ఆతత బలుండు+అగు= అధికబలంగల వాడయిన; భీష్ముని= పితామహుడి యొక్క; చేతి బలువు= 
బాహుశక్తి; ద్రోణు+అంపసెలలు= [ద్రోణాచార్యుల బాణపు ములుకులు; అవియుటయున్‌= గ్రుచ్చుకొనటమున్నూ; చూతురు= 
చూస్తారు; అటురండు= యుద్దానికి రండి; కృష్ణునిచేతన= కృష్ణుడి వలననే; సకలంబున్‌= అంతయు; చక్కంజేసికొనుండీ= 
చక్కబరచుకొనండి. 


తాత్సర్యం: పోరాటానికి రండి. అధిక బలసంపన్నుడైన భీష్ముడి భుజశక్తినీ, (ద్రోణాచార్యుల బాణా[గ్రాల పోటులనూ 
కనుగొనగలరు. మీరు శ్రీకృష్ణుడిచేతనే అంతా చక్కబెట్టుకొనండి. 


క వారిద్దటి వాలమ్ముల । బారింబడి యర్గునునకు బ్రదుక వశమె? మీ 
వారెల్ల నెబుంగరె య । వ్వీరుల దివ్యాస్త్రశస్ర విభవ సమృద్దుల్‌?' 193 


ప్రతిపదార్థం: వారి+ఇద్దబివాలు+అమ్ముల= ఆ భీష్మ దద్రోణుల నిడుదలైన శరాలయొక్క; బారిన్‌+పడి= పాలై (హింసకులోనై) 
అర్జునునకున్‌= పార్టుడికి; (బ్రదుకన్‌ వశమె?= జీవించటానికి శక్యమౌతుందా? మీవారు+ఎల్లన్‌= మీ వారందరూ; ఆ+వీరుల= 
ఆ శూరులిద్దరియొక్క; దివ్య+అస్త్రశస్త్ర విభవ సమృద్దుల్‌= (శ్రేష్టములైన శరములయొక్కయు, ఆయుధముల యొక్కయు శక్తి 
సంపన్నతలు; ఎణుంగరె?= తెలియరా? 


తాత్సర్యం: భీష్మ ద్రోణు లిద్దరి దీర్భములైన బాణాల బారిన పడి అర్జునుడు బ్రతకటం సాధ్యమా? మీ వారందరు 
ఆ మేటి శూరులయొక్క దివ్యాస్తాల ఆయుధాల శక్తి సంపన్నతను తెలియరా ఏమి?” 


వ. అని భీమసేనుం జూచి. 194 
తాత్సర్యం: అని ఉలూకుడు పలికి భీమసేనుడిని చూచి. 


క్ర “ఈ వాయుపుత్తు( డాజిం । ద్రావుదు నే దుస్పసేను రక్తం బనియెం; 
త్‌ ~~ er 
ద్రావ(గ శక్యం బేనిం । ద్రావు మనన్‌ రాదె? యింక దడ వేమిటికిన్‌? 195 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 585 
ప్రతిపదార్థం: ఈ వాయు పుత్తుడు= ఈ భీముడు; దుస్ఫృసేను రక్తంబు= దుళ్ళాసనుడి నెత్తురు; ఆజిన్‌= యుద్దంలో; 
నేన్‌= నేను; త్రావుదున్‌+అనియెన్‌= నేను త్రాగుతానని అన్నాడు; (త్రావంగన్‌= (త్రాగటానికి; శక్యంబు+ఏనిన్‌= వీలయితే; 
త్రావుము+అనన్‌ రాదె?= త్రాగుమని చెప్పరాదా?; ఇంకన్‌= మరి; తడవు+ఏమిటికిన్‌?= ఆలస్య మెందుకు? 


తాత్సర్యం: "ఈ భీముడు దుశ్శాసనుడి నెత్తురు యుద్దంలో నేను (త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. (త్రాగటానికి తనకు 
శక్యమైతే (త్రాగుమని చెప్పుము. మరి జాగు చేయటమెందుకు? 


క. విను నూతి కప్ప విధమున । నిను నీవ యెటుంగు; దెటు(గ నేరవు గర్వం 
బున నావలి కొలది రణం । బున నొకమరి పెట్టువడక పోనేర్చెదవే?' 196 


ప్రతిపదార్థం: విను= భీమసేనా, వినుము; నూతికప్పవిధమునన్‌= బావిలోని మండూకం వలె; నినున్‌= నిన్ను మాత్రమే; నీవ+ 
ఎణుంగుదు(వు)= నీవు తెలియుదువు; గర్వంబునన్‌= పొగరుచేత; ఆవలి కొలందిన్‌= ఇతరుల బల పరిమాణాన్ని; 
ఎయి6గన్‌ నేరవు= తెలియజాలవు; రణంబునన్‌= సంగ్రామంలో; ఒకమరి= ఒకసారి; పెట్టువడక= దెబ్బతినక; పోన్‌+నేర్చెదవే?= 
తప్పించుకొని పోగలవా? 


తాత్పర్యం: భీమసేనా! వినుము. బావిలోని కప్పవలె నిన్ను మాత్రమే నీ వెఖుగుదువు. మదంవలన ఎదుటివారి 
బల పరిమాణ మేమిటో తెలియకున్నావు. సంగ్రామంలో ఒకసారి మా చేత జిక్కి పెట్టులు (దెబ్బలు) తినకుండ 
తప్పించుకొని పోలేవు సుమా! 


వ. అని పలికి సవ్యసాచిం జూచి. 197 
తాత్పర్యం: అని పలికి అర్జునుడిని చూచి. 


తే. “వినుము గాండీవ మనునొక విల్లు తాటి । పొడవు గలిమియు(, గృష్టుండు పూని తోడు 
గూడుకొని వచ్చుటయు నెటుంగుదుము; వీని । కెల్ల శంకించి భూమి పా లీము గాని. 198 


ప్రతిపదార్థం: వినుము= అర్జునా, ఆలకించుము; గాండీవము+అను= గాండీవమనే పేరుగల; ఒక విల్లు= ఒక చాపం; 
తాటిపొడవు+కలిమియున్‌= తాటిచెట్టంత పొడవు గలిగి ఉండుటయు; కృష్ణుండు= శౌరి; పూని= పూనిక వహించి; తోడు 
కూడుకొని వచ్చుటయున్‌= నీకు సాయంగా వెంబడిరావటం; ఎణుంగుదుము= మాకు తెలుసు; వీనికిన్‌+ఎల్లన్‌= వీటినన్నిటిని 
చూచి; శంకించి= జంకి; భూమిపాలు+ఈము+కాని= మేము పుడమిలో భాగం మీ కీయము సుమా! 


తాత్సర్యం: 'అర్జునా! తాటిచెట్టంత పొడవు గలిగిన గాండీవ మనే విల్లు నీకున్నదనీ, కృష్ణుడు నీకు సాయంగా 
నీవెంట ఉన్నాడనీ మాకు బాగా తెలుసు. ఈ ఆర్భాటాలకు బెదరిపోయి మీకు పుడమిలో పాలుపంచి మే మొసగం 
సుమా! 


క. పవనజు గదయును నీ గాం । డివమును నెట వోయె నంగడికి. బాంచాలిం 
దివిచికొని వచ్చునెడం బరి । భవ మెటు(గవె బీర మేల పలుకుదు తోదడ్దోన్‌? 199 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాంచాలిన్‌= (ద్రౌపదిని; అంగడికిన్‌= సభలోనికి; తివిచికొనివచ్చు+ఎడన్‌= ఈడ్చుకొని వచ్చేటప్పుడు; పవనజు 
గదయున్‌= భీముడి గదయు; నీ గాండివమును= నీ గాండీవమును; ఎట+పోయెన్‌?= ఎక్కడికి పోయాయి?; పరిభవము= 
జరిగిన అవమానం; ఎణు(గవె?= తెలియవా?; తోడ్లోన్‌= వెంటవెంటనే; బీరము+ఏల+పలుకుదు(వు)?= పౌరుష వచనాలు 
ఎందుకు పలుకుతావు? 


తాత్సర్యం: (ద్రౌపదిని ఒడ్డోలగం లోనికి ఈడ్చి తెచ్చేటప్పుడు భీముడి గద, నీ గాండీవం ఎక్కడికి వెళ్ళాయి? 
జరిగిన అవమానం మరచావా? మాటి మాటికి బింకపు మాటలు ఎందుకు పలుకుతావు? 


చ. వలలు డనన్‌ విరాటుకడ వంటలవాండయి బీము(డున్‌, బృహ 

న్నల యన నాడు పేడివయి నాన యొకింతయు లేక నీవు న 

గ్గలమగు దైన్యమొంది కడు గాఖియ వొందితి రుర్వియేలునా 

సలంబడి; సవ్యసాచి! యిది శౌర్యమొ? బాహుబలంబొ? చెప్పుమా! 200 
ప్రతిపదార్థం: వలలు(డు+అనన్‌= వలలుడనే మారుపేరుతో; వంటలవాండు+అయి= బానసీడై; భీము(డున్‌= భీముడున్నూ; 
బృహన్నల+అనన్‌= బృహన్నల అనగా; నాండు= అజ్ఞాతవాస సమయంలో; పేడివి+అయి= నపుంసకుడవై; నాన= సిగ్గు ఒక+ 
ఇంతయున్‌ లేక= ఇంచుకంతైనలేక; నీవున్‌= నీవునూ; ఉర్వి+ఏలు+ఆసలన్‌+పడి= పుడమిని పాలించవలెననే ఆశకు వశులై; 
అగ్గలము+అగు= అధికమైన; దైన్యము+ఒంది= దీనదశ జిక్కి; కడున్‌= మిక్కిలి; కాజీయ పొందితిరి= కష్టాలు అనుభవించారు; 
సవ్యసాచి!= ఓ అర్జ్హునా!; ఇది శౌర్యమొ= ఇది శూరత్వమో; బాహు. బలరిబొ=  భుజబలమో; చెప్పుమా= వచింపుము. 


తాత్పర్యం: అర్జునా! వలలుడనే పేరుతో వంటలవాడై భీముడూ, బృహన్నల నామంతో షండుడవై నీవూ సిగ్గు 
రవంతైనా లేక, రాజ్యం పాలించవలెననే ఆశకు వశులై, విరాటుడి కొలువులో దీనులై నానాకష్టాల పాలైనారు కదా! 
ఇది శూర లక్షణమో, బాహు విక్రమమో నీవే చెప్పవలె. 


ఉ. మాయలు నింద్రజాలములు మాధవు( డిందును గొన్ని వన్నినన్‌ 

బాయవు రజ్ఞు లెప్పుడు నవారణ నీ వెటు లాడితేనియున్‌ 

వేయును నేల? పార్టులును విష్ణులు నేంబదివేలు వచ్చినం 

జేయుదు మేము గయ్య మొకచీరియు సంపద బంచియిత్తుమే?' 201 
ప్రతిపదార్థం: మాధవు(డు= శ్రీకృష్ణుడు; మాయలున్‌= టక్కులు; ఇంద్రజాలములు= కనుకట్టు విద్యలు; ఇందును= ఇక్కడ; 
కొన్ని పన్నినన్‌= కొన్ని చేసిననూ; పాయవు= తీరవు; రజ్ఞులు= ఆత్మస్తుతులతో కూడిన వ్యర్థ సంభాషణలు; ఎప్పుడున్‌= 
ఎల్లప్పుడు; అవారణన్‌= అడ్డం లేకుండా; నీవు+ఎట్టులు+ఆడితి+ఏనియున్‌= నీవెట్లా పల్కినప్పటికినీ; వేయును+ఏల?= 
పలుమాటలెందుకు? పార్టులును= అర్జునులు(కౌంతేయులు); విష్ణలు= శ్రీకృష్ణులు; ఏబదివేలు వచ్చినన్‌= ఏబదివేల మంది 
వచ్చినప్పటికిన్నీ; ఏము= మేము; కయ్యము చేయుదుము= యుద్దం చేస్తాము; సంపదన్‌= రాజ్యసంపత్తిలో; ఒక చీరియున్‌= 
ఒకింత చీల్చి; పంచి+ ఇత్తుమే= మీకు పంచి ఇస్తామా? (ఇవ్వమని అభిప్రాయం.) 


తాత్సర్యం: మాధవుడు టక్కుటమారాలు, ఇం(ద్రజాలాలు కొన్ని పన్నినప్పటికీ, గాలిలో కలిసిపోయే ప్రగల్భవచనాలు 
నోటికడ్డం లేకుండ నీ వెలా (పేలినప్పటికీ, ఏబది వేలమంది అర్జునులు శ్రీకృష్ణులు వచ్చినప్పటికీ మేము యుద్దం 

య జ (ac) ఠా 
చెయ్యకమానము. పలుమాట లెందుకు? పుడమిలో రవంతకూడా చీల్చి మీకు పంచి ఇవ్వం. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 587 


వ. అనిన భీమార్జున నకుల సహదేవు లొండొరుల మొగంబులు సూచుచు నాసనంబులు చలింప, మొగంబులు 
జేవుతింప( గ్రోధాయత్రచిత్తులై యున్నం గనుంగొని నవ్వుచు నారాయణుం డులూకున కిట్లనియె 'నీవు 
వోయి సుయోధనుతో నెల్లవారును విన నిట్లనుము: 202 


ప్రతిపదార్థం: అనినన్‌; భీమ+అర్జున నకుల సహదేవులు; ఒండు+ ఒరుల మొగంబులు చూచుచున్‌= ఒకరి ముఖం 
మరొక్కరు చూచుకొంటూ; ఆసనంబులు చలింపన్‌= పీఠాలు కదలగా; మొగంబులు జేవుజింపన్‌= ముఖాలు ఎ(ర్రపడగా; 
(కోధ+ఆయత్త చిత్తులు+ఐ= కోపానికి వశమైన మనస్సులు కలవారై; ఉన్నన్‌= ఉండగా; కనుంగొని= చూచి; నవ్వుచున్‌; 
నారాయణుండు; ఉలూకునకున్‌; ఇట్టనియెన్‌; నీవుపోయి; సుయోధనుతోన్‌; ఎల్లవారును వినన్‌; ఇట్టు+ అనుము= ఈ రీతి 
పలుకుము. 


తాత్సర్యం: ఉలూకుడి పలుకులు విని భీమార్జున నకుల సహదేవులు ఒకరిముఖం మరొకరు చూస్తూ, కూర్చున్న 
తమ ఆసనాలు కదలగా, ముఖాలు ఎగ్రదనం పొందగా కోపానికి అధీనమైన మనస్సులు కలవారై ఉండగా 
శ్రీకృష్ణుడు చూచాడు. చూచి నవ్వుతూ ఉలూకుడితో “నీవు వెళ్ళి అక్కడ అందరూ వింటుండగా దుర్యోధనుడితో 
ఇట్టా చెప్పు. 
తే. బవర మెల్లియ బిరుదవై బరవసంబు । గలిగి చావుము; చావక తొల(గ రాదు 

కృష్ణ సారథికంబగు జిష్టురథము । తొడరి నీ వెందు. జొచ్చినం దోన చొచ్చు. 203 
(ప్రతిపదార్థం: బవరము= యుద్దం; ఎల్లి-అ= రేపే; బిరుదవు+ఐ= శూరుడవై; బరవసంబు+కలిగి= ధైర్యం వహించి; 
చావుము= మరణించుము; చావక= మరణం పాలుగాక; తొలంగన్‌+రాదు= యుద్దరంగం నుండి తప్పించుకొనలేవు; కృష్ణ 


సారథికంబు+అగు= శ్రీకృష్ణుడు సారథిగా కలిగిన; జిష్టు రథము= జయశీలుడైన పార్టుడి అరదం; తొడరి= ఎదిరించి; నీవు+ 
ఎందున్‌+చొచ్చినన్‌= నీవెక్కడ ప్రవేశించినప్పటికీ; తోన్‌+అ చొచ్చున్‌= వెంబడే ప్రవేశిస్తుంది. 


తాత్సర్యం: యుద్దం రేపే. వీరుడవై ధైర్యమూని మరణించుము. మరణించక తప్పించుకొనిపోలేవు. శ్రీకృష్ణుడు 
సారథ్యం వహించగా వెడలిన విజయుడి తేరు ని న్నైదిరించి నీ వెక్కడ దూరితే వెంటనే తానూ అక్కడ 
దూరుతుంది. 


క.  రిత్తలు రజ్జైడువా(డే | మత్తగజాయుతబలుండు మారుతి యని మ 
ద్వ్యృత్తుండగు దుస్ససేనుని । నెత్తు రురము వ్రచ్చి త్రావు నీవుం జూడన్‌. 204 


ప్రతిపదార్థం: మత్తగజ+అయుతబలుండు= మదించిన పదివేల యేనుగుల బలం గలిగిన; మారుతి= వాయుపుత్రుడు 
భీముడు; రిత్తలు= వట్టిమాటలు; రజ్జెడువాండే= వాగునట్టివాడా? అనిన్‌= కదనంలో; ఉద్వృత్తుడు+అగు= గర్విఅయిన; 
దుస్ఫసేనుని= దుశ్శాసనుడి యొక్క; నెత్తురు= నెత్తురును; ఉరము వ్రచ్చి= గుండె చీల్చి; నీవున్‌= నీవు; చూడన్‌= చూస్తూ 
ఉండగా; త్రావున్‌= త్రాగగలడు. 


తాత్పర్యం: భీముడు పదివేల యేనుగుల సత్తువగలవాడు. అత డెప్పుడూ వట్టిమాటలు వదరెడువాడు కాడు. 
కదనంలో దుశ్చాసనుడి వక్షం చీల్చి నీవు చూస్తుండగనే రక్తం త్రాగగలడు. 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని యిట్లు హరి పలికిన యనంతరంబ యర్ద్హునుం డులూకున కిట్లనియె: 205 
తాత్సర్యం: ఇట్లా కృష్ణుడు పలికిన తరువాత అర్జునుడు ఉలూకుడితో ఇట్టా అన్నాడు: 


క. “వారు గలరు వీరు గలరు । పోరికి నని చెప్పె దీవు పొంగారుచు మీ 
వారిని మిమ్మును రేపు గ। దా రూ పేర్పడంగం జూచెదం గితవసుతా! 206 


ప్రతిపదార్థం: కితవసుతా!= ఓ జూదరికొడుకా!; పోరికిన్‌= యుద్దానికి; వారు కలరు= వారున్నారు; వీరు కలరు= వీరున్నారు; 
అని= అంటూ; పొంగారుచున్‌= నిక్కుతూ; ఈవు= నీవు; చెప్పెదవు= చెప్పుతున్నావు; మీవారినిన్‌= మీకు సాయంగా 
ఉన్నవారినీ; మిమ్మును= బింకాలాడుతున్న మిమ్మునూ; రేపు+కదా= రేపటి దినంగదా; రూపు+ఏర్పడంగన్‌+చూచెదను= మీ 
విధమెట్టిదో తేటతెల్లంగా కనుగొంటాను. 


తాత్సర్యం: 'మాకు యుద్దంలో సాయపడటానికి వారున్నారు. వీరున్నారు" అని నీవు నిక్కుతూ చెప్పుతున్నావు. 
మీకు సాయంగా ఉన్నవారినీ, బింకాలాడుతున్న మిమ్ములనూ రేపుగదా స్పష్టంగా చూస్తాను. 


చ. తన భుజశక్తి లేక యొరుదర్వమ యూంది పరాక్రమింప వ 
చ్చిన నది సెల్లునే? కులవిశిష్టుని సువ్రతు వృద్దు నార్యు భీ 
ష్ముని నెసకొల్పి సేనలకు ముఖ్యు(డ వీవని యుబ్దంజేసి యీ 
సునం దలపెట్టి చంపికొనంజూచె సుయోధనుం డింత నేమగున్‌? 207 


ప్రతిపదార్థం: తన భుజశక్తి లేక= తనకు బాహుబలం లేకుండా; ఒరుదర్పము+అ= పరులశక్తినే) ఊంది= ఆధారం చేసికొని; 
పరా(క్రమింపన్‌+వచ్చినన్‌= శౌర్యం చూపవస్తే; అది చెల్లునే= అది సాగుతుందా?; కుల విశిష్టునిన్‌= కురువంశంలో సదాచార 
సంపన్నుడునూ; సువ్రతున్‌= మంచి నియమాలు కలవాడునూ; వృద్దున్‌= ముసలివాడునూ; ఆర్యున్‌= పూజ్యాడునూ అయిన; 
భీష్మునిన్‌= పితామహుడిని; ఎసకొల్పి= పురికొలిపి; సేనలకున్‌+ముఖ్యు(డవు+ఈవు+అని= సైన్యాలన్నింటికీ (ప్రధానాధికారివి 
నివేఅని; ఉబ్బన్‌+చేసి= ఉప్పాంగించి; ఈసునన్‌+తలపెట్టి= ద్వేషంతో సంకల్పించి; సుయోధను(డు= దుర్యోధనుడు; 
చంపికొనన్‌+చూచెన్‌= చంపుకొనటానికి యత్నించాడు; ఇంతన్‌+ఏమి+అగున్‌?= భీష్ముడు సర్వసైన్యాధిపతి అయినంత 
మాత్రాన తాను గట్టెక్కినట్లా? 


తాత్సర్యం: తనకు బాహుబలం లేకుండా పరులశక్తి నాశ్రయించి పరాక్రమం ప్రకటింపజూస్తే సాగదు. కురుకులంలో 
విశిష్టుడూ, మంచి నియమ నిష్టలు కలవాడూ, ముసలివాడూ, పూజ్యాడూ అయిన భీష్ముడిని పురికొల్సి సేనలన్నింటికి 
నీవే అధిపతివని ఉబ్బించి ఈర్ష్యతో అతడిని చంప దలపెట్టాడు సుయోధనుడు. భీష్ముడిని నమ్ముకొన్న మాత్రాన 
తాను ఒడ్డుకు చేరినట్లా? 


చ. తన తలం పిట్లు భీష్ముభుజదర్వము లోకముకంటె నెక్కు డీ 
తని నొకభంగి నండగొని తప్పుదు. జావున కంచునున్నవా; 
డని దొలుముద్ద గొందుము రయంబున నాతని, వెండి ద్రోణులం 
దునుముదు, మప్పు సూతసుతు( దోలుదు, మంతట నాస మాలెడున్‌. 208 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 589 


ప్రతిపదార్థం: తన తలపు+ఇట్టు= తన ఉద్దేశ మిది; భీష్ముభుజ దర్పము= గాంగేయుడి బాహు పరాక్రమం; లోకముకంటెన్‌= 
లోకంలోనివారి శౌర్యంకంటె; ఎక్కుడు= అధికం; ఈతనిన్‌= భీష్ముడిని; ఒక భంగిన్‌= ఒక విధంగా; అండ+కొని= ఆధారంగా 
చేసికొని; చావునకున్‌+తప్పుదున్‌= మరణం గడచెదను; అంచున్‌= అని; ఉన్నవాండు= దుర్యోధను డాశతో ఉన్నాడు; అనిన్‌= 
పోరాటంలో; రయంబునన్‌= శీఘ్రంగా; ఆతనిన్‌= ఆ భీష్ముడిని; తొలుముద్ద కొందుము= మొదటి ముద్దగా ఆరగిస్తాం; 
వెండిన్‌= ఆతడి తర్వాత; |ద్రోణులన్‌= గురువైన ద్రోణాచార్యుని; తునుముదుము= నరకివేస్తాము; అప్టు= ఆ వెంటనే; 
సూతసుతున్‌= కర్షుడిని; తోలుదుము= రణరంగమునుంచి తరిమి వేస్తాము; అంతటన్‌= అప్పుడు; ఆసమాలెడున్‌= దుర్యోధనుడు 
ఆశ వదలుకొంటాడు. 


తాత్సర్యం: సుయోధనుడి ఉద్దేశమిది- లోకంలోని వారందరికంటె భీష్ముడి భుజబలం ఎక్కువని. అది వట్టి (భ్రమ. 
గాంగేయుడిని ఆధారంగా చేసికొని మరణం పాలుగాకుండ మనవలెనని దుర్యోధనుడు భావిస్తున్నాడు. కాని, 
అతడు విశ్వసించిన గాంగేయుడినే తొలిముద్దగా దిగమింగుతాము. ఆ పిదప గురువైన (ద్రోణాచార్యులను 
మట్టుపెడతాం. అవతల సూతపు(త్రుడైన కర్గుడిని తరుమగొడతాం. అప్పటికికాని సుయోధనుడు ఆశ వదలుకోడు. 


క. అనుజుల తనుజుల చావులు । కనుగొని మణి తాను భీము గదచే నిలం గూ 

లిన యప్పుడైన దుర్యో । ధను(డు మదిం దల(చుగాక తన దుష్కృతముల్‌, 209 
ప్రతిపదార్థం: అనుజుల= తమ్ముల యొక్కయు; తనుజుల= పుత్రుల యొక్కయు; చావులు= మరణాలు; కనుంగొని= 
చూచి; మటీ= తరువాత; తాను= తాను; భీము గదచేన్‌= భీమసేనుడి గదాఘాతంతో; ఇలన్‌+కూలిన+ అప్పుడు+ఐనన్‌= 
నేలపై కూలినప్పుడైనా; దుర్యోధనుండు= సుయోధనుడు; తన దుష్కృతముల్‌= తన పాపములు; మదిన్‌= మనసులో; 
తల(చున్‌+కాక!= భావించుకొనగలడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు తన తమ్ముల, కుమారుల మరణాలు చూచి, భీముడి గదాఘాతంతో ధరణిపై 
కూలినప్పుడైనా తన పాపకార్యాలను స్మరించగలడు. 


వ. అది యట్లుండె; నీవు వేగపోయి రేపకడయ మీ రాజుం గలనికి నడపింపు'మనియె; నప్పుడు ధర్మనందనుం 
డులూకునకుం దాంబూలాభరణంబు లిచ్చి వీడుకొలిపి, ధృష్టద్యుమ్ను నవలోకించి 'యెల్లి కయ్యంబని మన 
సైన్యంబులకెలింగించి సర్వసమరసన్నాహంబులు సమకట్టు'మని పనిచి కొలువు విరిసి చనియె; 
ధృష్టద్యుమ్నుండును ద్రోణులం దొడరం బడసితినని యుబ్బుచు వెడలి, భీష్యుం దలపడంగంటి నని పొంగు 
శిఖండి తోడుగా రాజు శాసనంబు నిర్వర్తించె; నిట యులూకుండు వచ్చి దుర్యోధనుం బేరోలగంబునం గని 
యతనికిం గృష్టార్దునుల పలుకు లున్న రూపు విన్నవించిన, నతండు కర్టుదెస6 గనుంగొని 'సమస్త సేనలకు 
రేపు బవరం బని చెప్పి పుచ్చుము; సకల సాధనంబులు నాయితంబులు సేయు మని పనిచిన నతండు 
నట్లచేసె; నిట్లు భయకటకంబులు రణంబునకు నుత్సహించి విజృంభించి యుల్లసిలో ననిన ధృతరాష్తుండు 
సంజయున కిట్లనియె: 210 


ప్రతిపదార్థం: అది+అట్టు+ఉండెన్‌= ఆ విషయం అట్టా ఉంచుము; నీవు; వేగన్‌= శీఘ్రంగా పోయి; రేపకడయ= ఉదయమే; 
మీ రాజున్‌; కలనికిన్‌= యుద్దానికి; నడపింపుము; అనియెన్‌; అప్పుడు ధర్మనందనుండు; ఉలూకునకున్‌; తాంబూల+ 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆభరణంబులు+ఇచ్చి; వీడుకొలిపి= వెళ్ళుటకు అనుమతినిచ్చి; ధృష్ట్యద్యుమ్నున్‌; అవలోకించి= చూచి; ఎల్లి= రేపు; 
కయ్యంబు+అని; మన సైన్యంబులకున్‌; ఎజీంగించి; సర్వ సమర సన్నాహంబులు= అన్ని రకాలైన యుద్ద ప్రయత్నాలు; 
సమకట్టుము+అని= చేయుమని; పనిచి= ఆజ్ఞాపించి; కొలువు విరిసి= సభ చాలించి; చనియెన్‌; ధృష్టద్యుమ్నుండును; 
ద్రోణులన్‌; తొడరన్‌+పడసితిన్‌= ఎదిరింపగంటినని; ఉబ్బుచున్‌= సంతోషిస్తూ; వెడలి; భీష్మున్‌+తలపడన్‌+కంటిని= భీష్ముతో 
పోరాడనోచితిని; అని; పొంగు= సంతసిల్లే; శిఖండి; తోడుగాన్‌= సహాయుడు కాగా; రాజు శాసనంబు= రాజాజ్ఞను; నిర్వర్తించెన్‌= 
నెరవేర్చాడు; ఇటన్‌; ఉలూకుండున్‌ వచ్చి దుర్యోధనున్‌; పేరు+ఓలగంబునన్‌= పెద్ద సభలో; కని; అతనికిన్‌; కృష్ణ+అర్జునుల 
పలుకులు; ఉన్నరూపు= ఉన్నవి ఉన్నట్టుగా; విన్నవించినన్‌= మనవి చేయగా; అతండు= సుయోధనుడు; కర్షుదెసన్‌; కనుంగొని; 
సమస్త సేనలకున్‌; రేపు; బవరంబు= యుద్దం; అని చెప్పి; పుచ్చుము= పంపుము; సకల సాధనంబులు= అన్ని యుద్దోపకరణాలు; 
ఆయితంబులు= సంసిద్దాలు; చేయుము; అని; పనిచినన్‌= పంపగా; అతండు= రాధేయుడు; అట్ట చేసెన్‌; ఇటు; 
ఉభయకటకంబులు= రెండు సైన్య పక్షాలు; రణంబునకున్‌; ఉత్సహించి= ఉద్యోగించి; విజృంభించి= చెలరేగి; ఉల్లసిల్లైన్‌= 
ప్రకాశించాయి; అనినన్‌; ధృతరాష్ష్రుండు; సంజయునకున్‌; ఇట్టు+ అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఆ విషయ మట్టుంచు. నీవు తొందరగా వెళ్ళి ఉదయమే మీ రాజును యుద్దానికి పంపుమని అర్జునుడు 
పలికాడు. ధర్మరాజు ఉలూకుడికి తాంబూలాభరణాలు ఇచ్చి వెళ్ళుమని చెప్పాడు. అవతల ధృష్టద్యుమ్నుడిని చూచి 
రేపే యుద్దమని మన సైన్యాలకు తెలిపి యుద్ద సన్నాహాలన్నీ చేయుమని ఆజ్ఞాపించి కొలువు చాలించి వెళ్ళాడు. 
ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిని ఎదిరించే అవకాశం తనకు లభించినందుకు సంతోషించాడు. భీష్ముడిని ఎదుర్కొనే 
భాగ్యం తనకు కల్గినందుకు శిఖండి పొంగిపోయాడు. ధృష్టద్యుమ్నుడు శిఖండిని తోడుగా చేసికొని రాజాజ్ఞను 
నిర్వర్తించాడు. పాండవులకడనుండి తిరిగివచ్చిన ఉలూకుడు దుర్యోధనుడిని ఒడ్డోలగంలో చూచి, కృష్ణార్ణునులు 
పలికిన పలుకులు ఉన్నవి ఉన్నట్టుగా మనవి చేశాడు. దుర్యోధనుడు కర్టుడి వైపు చూచి, 'మన సేనలన్నింటికి రేపే 
సం(గ్రామమని చెప్పి పంపుము; సకలసాధనాలను సమాయత్తం చేయవలసింిదని పంపగా అతడు అట్లా చేశాడు. 
ఈ రీతిగా రెండు పక్షాలు చెలరేగి యుద్దోత్సాహంతో ఉల్లసిల్హాయి' అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని 
మళ్ళీ అతడితో ఇట్టా అన్నాడు: 


క “వినుము హరి తోడుగల య । ర్లును గెలువ నదీసుతునకు. జొప్పడునే? యా 
పని నిలుపు; ములూకుని చె । ప్పిన మాటల కేమి యనిరి పిదప గొలువునన్‌? 211 


ప్రతిపదార్థం: వినుము= సంజయా! నా మాటలు వినుము; హరితోడు+కల= శ్రీకృష్ణుడి సహాయం కలిగిన; అర్జునున్‌= 
అర్జునుడిని; గెలువన్‌= జయించటానికి; నదీసుతునకున్‌= భీష్ముడికి; చొప్పు+పడునే?= శక్యమౌతుందా?; ఆ పని నిలుపుము= 
ఆ విషయం అలాఉంచు; ఉలూకుని చెప్పిన మాటలకున్‌= ఉలూకుడు పలికిన పలుకులకు; పిదపన్‌= తరువాత; కొలువునన్‌= 
సభలో; ఏమి+అనిరి?= ఎవ్వరేమన్నారు? 


తాత్సర్యం: 'సంజయా! శ్రీహరి సహాయం కలిగిన అర్జునుడిని జయించటానికి భీష్ముడికి సాధ్యమౌతుందా? 
ఆ విషయం అట్టా ఉంచు. ఉలూకుడు చెప్పిన మాటలు విన్న తరువాత సభలో ఎవ రేమి పలికారో? నాకు 
తెలుపుము.” 


వ. అనిన విని యంబికానందనునకు సూతనందనుం డిట్లనియె : 212 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 591 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; అంబికానందనునకున్‌= అంబిక కొడుకైన ధృతరాష్టుడితో; సూతనందనుండు= సూతజాతివాని 
కొడుకైన సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడి మాటలకు సంజయు డిట్టా బదులు చెప్పాడు: 


ఆ. _ 'అయ్యులూకు పలుకు లన్నియు విని భవ । త్తనయుతోడ నిట్టులనియె భీష్ముం 
'డేనుగలుగ వెజవ నేటికి? సేనలం | గాతు నీవు మెచ్చం గౌరవేంద్ర! 213 


ప్రతిపదార్థం: ఆ+ఉలూకుపలుకులు= ఆ ఉలూకుడి మాటలు; అన్నియున్‌ విని= అన్నిటినీ ఆలకించి; భవత్‌+తనయుతోడన్‌= 
నీ కుమారునితో; భీష్ముడు= గాంగేయుడు; ఇట్టులు+ అనియెన్‌= ఈ (ప్రకారం చెప్పాడు; కౌరవ+ఇంద్ర= కురునాథా!; 
ఏను= నేను; కలుగన్‌= ఉండగా; వెజవన్‌+ఏటికిన్‌?= భయపడటం ఎందుకు?; నీవు మెచ్చన్‌= నీవు శ్లాఘించగా; సేనలన్‌+కాతున్‌= 
సైన్యాలను రక్షిస్తాను. 


తాత్సర్యం: ఉలూకుడు చెప్పినమాట లన్నీ విని భీష్ముడు నీ కుమారుడితో ఇట్టా వచించాడు: 'కురురాజా! 
నేనుండగా నీకు భయమెందుకు? నీవు మెచ్చేటట్టు సేనలన్నింటినీ సంరక్షిస్తాను. 


క _ నడిపింపంగం బొడిపింపంగ | నెడమడువై కలంగినప్పు డేర్పటుప(గ నేం 
గడునేర్తు. బేర్చు నాదగు । కడిమియ నీ సైన్యమునకు గౌసెన కాదే?” 214 


ప్రతిపదార్థం: నడిపింపంగన్‌= సేనలను నడిపించటానికి; పొడిపింపంగన్‌= యుద్దం చేయించటానికి; ఎడమడువు+ఐ= తారుమారై; 
కల(గిన+అప్పుడు= చెదరిపోయినప్పుడు; ఏర్పణుపంగన్‌= చక్కబరచటానికి; ఏన్‌= నేను; కడున్‌= మిక్కిలి; నేర్తున్‌= తెలియుదును; 
పేర్చు= అతిశయించే; నాదగు= నాయొక్క; కడిమి+అ= పరాక్రమమే; నీ సైన్యమునకున్‌= నీ సేనకు; గౌసెన+కాదే!= 
గలీబు(కవచం) సుమా! 


తాత్సర్యం: దుర్యోధనా! సేనలను నడిపించటానికి, యుద్దం చేయించటానికి, సైన్యం తారుమారై చెదరిపోయినప్పుడు 
కలతమాన్సి చక్కబరచటానికి నేను మిక్కిలి సమర్జుణ్మి. అతిశయించే నా పరా(క్రమమే సైన్యానికి రక్షాకవచమని 
(గహించుము.” 


క. అనినన్‌ గురురా జిట్లను । 'వినుము పితామహ! మహాస్త్రవిత్తము లనంగాం 

జను నీవును నాచార్యుం । డును గలుగంగ నాకు నెన్నండును వెటిపేలా? 215 
ప్రతిపదార్థం: అనినన్‌= అని భీష్ముడు చెప్పగా; కురురాజు= దుర్యోధనుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; పితామహ!= 
తాతా!; వినుము= ఆలకించుము; మహా+అస్త్ర విత్తములు+అనయగాన్‌+చను= మహాస్తా లెటింగిన వారిలో శ్రేష్టులు అనగా 


ఒప్పునట్టి; నీవును= నీవూ; ఆచార్యుండును= గురువగు (ద్రోణుడును; కలుగంగన్‌= లభించగా; నాకున్‌= నాకు; ఎన్నండును= 
ఎప్పటికినీ; వెజపు+ఏలా?= భయమెందుకు? 


తాత్పర్యం: భీష్ము డారీతి ధైర్య వచనాలు పల్కగా విని సుయోధనుడు, 'తాతా! నీవూ, గురుడైన ద్రోణాచార్యులూ 
మహా'స్తా లెరిగిన వారిలో పరమశ్రేష్టులు. మరి మీరుండగా నాకు భయమెందుకు? 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఏను గంధర్వ కిన్నర దానవాది । దివ్య భూతంబులకును భీతిల్ల ననిన 

బాండుపుత్తుల మాత్రకు భయము నాకు । నెక్కడిది? వ్రేల్మిడిన వారి యుక్కు మడంతు.” 216 
ప్రతిపదార్థం: ఏను= నేను; గంధర్వ= గంధర్వులు; కిన్నర= కిన్నరులు; దానవ= రాక్షసులు; ఆది= మొదలైన; దివ్య 
భూతంబులకును= దేవతా జాతులకూ; భీతిల్లన్‌+అనినన్‌= భయపడ నన్నప్పుడు; పాండుపుత్రుల మా(త్రకున్‌= కేవలం 


అల్పులైన పాండవుల గురించి; నాకున్‌= నాకు; భయము+ఎక్కడిది?= భీతి లేనేలేదు; ్రేల్మిడిన్‌+అ= చిటిక వేసినంతలో; 
వారి+ఉక్కు మడంతున్‌= వారల పొగరు అణుస్తాను. 


తాత్సర్యం: నేను గంధర్వ కిన్నర దానవాది దేవతా వర్గానికే భయపడనప్పుడు అల్పులైన పాండవుల విషయమై నాకు 
భయమెక్కడిది? చిటికవేసినంతలో వారి మద మణగిస్తాను. 


భీష్ముడు గౌరవసేనలో నతిరథ మహారథాదుల నిరూపణంబు సేయుట (సం. 5-162-15) 


వ. అని పలికి మటియు నిట్లనియె : 217 


తాత్సర్యం: అని పలికి దుర్యోధనుడు అంతటితో ఆగక మరల ఇట్లా పలికాడు : 


క. “నీ యందు వారి యందుం । జేయంగల మానుసుల విశేషంబుల. జి 
త్తాయత్తంబుగ జెప్పుము । నీ యెటు(గని యవియు లేవు నిక్కపు( దరముల్‌.' 218 


ప్రతిపదార్థం: నీ యందున్‌= నీ ఆధిపత్యంలో ఉన్న సేనలందును; వారియందున్‌= పాండవ పక్షంలో ఉన్న సేనలలో; 
చేయన్‌+కల= యుద్దం సల్పగల; మానుసుల విశేషంబులన్‌= వీరుల (ప్రత్యేకతను; చిత్త+ఆయత్తంబుగన్‌+*చెప్తుము= నా 
మనసున కెక్కునట్టు తెలుపవలసినది; నిక్కము+తరముల్‌= వాస్తవమైన హెచ్చు తక్కువలు; నీ+ఎణు(గని+అవియున్‌+లేవు= 
నీకు తెలియనట్టివి లేవు. 


తాత్పర్యం: పితామహా! నీ పక్షంలో, పాండవుల పక్షంలో యుద్దంచేయగల వీరుల ప్రత్యేకతలు నా మదికెక్కేటట్టు 
చెప్పుము. ఆ వ్యక్తుల తారతమ్యాలు నీకు తెలియనివి కావు.” 


క. అనవుడు 'నీ విట్లడిగిన | విని యూరక యుండ. దగదు విను మేర్పడ నె 

ల్లను నున్న రూపు సెప్పెద । మన వారల వారి వారి మానము లధిపా!? 219 
ప్రతిపదార్థం: అనవుడున్‌= సుయోధనుడట్లా పలుకగా; నీవు= నీవు; ఇట్లు+అడిగినన్‌= వీరులలో గల హెచ్చు తక్కువలు 
తెలుపుమని నన్ను కోరినప్పుడు; విని= ఆలకించి; ఊరక+ఉండన్‌+తగదు= మిన్నకుండటం న్యాయంగాదు; అధిపా!= రాజా!; 


ఏర్పడన్‌= విశదమయ్యేటట్లు; మనవారల= మన పక్షంలోని వారియొక్కయు; వారి వారి= పాండవ పక్షానికి చెందిన వారియొక్కయు; 
మానములు= బలపరిమాణాలు; ఉన్నరూపు+ఎల్లను= ఉన్న విధమంతయు; చెప్పెదన్‌= తెలుపుతాను; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: 'సుయోధనా! వీరులలోని తారతమ్యాలు తెలుపుమని నన్ను కోరినప్పుడు తెలుపక ఊరకుండటం 
న్యాయం కాదు. మనవారియొక్క పాండవ పక్షంలోని వారియొక్క శక్తులలోని హెచ్చుతక్కువలు ఉన్నవి ఉన్నట్టుగా 
చెపుతాను విను.” 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 593 
వ. అని గాంగేయుం డిట్లనియె : 220 
తాత్సర్యం: అని భీష్ముడిట్లా అన్నాడు: 


సీ. “నీ వతిరథు(డవు, నీ తమ్ములందటు | సమరథశ్రేష్టులు సమరమునకుC 
బరుసని వీరులు పాంచాలసేన ని । ర్లింతురు; నను నేన చెప్పికొనంగ 
నేర; నా యేడ్తెజ మీరెబుంగుదురు; భో । జాగ్రణి కృతవర్మ యతిరథుండు 
దృఢవేధి యీతండు దీర్దునెంతటి పని । యైన గైకొని; శల్యు( డతిరథుండు; 


ఆ.  వాసుదేవుతోడి యీసువాం డల్లుర । విడిచె నిన్ను గూడి; విక్రమమున( 
బేరుకొన6ంగ6 జాలు భూరిశ్రవుం డతి | రథుల మొదలి; యనికి రక్కసుండు. 221 


ప్రతిపదార్థం: నీవు= నీవు; అతిరథుండవు= అనేక రథికులతో ఒంటరిగా పోరాడగల ఉత్తమ రథికుడవు; నీ తమ్ములు+ 
అందయున్‌= నీ అనుజులెల్లరు; సమరథశ్రేష్ణులు= సమరథులయందు శ్రేష్టులు; సమరమునకున్‌= యుద్దానికి; పరుసని 
వీరులు= కరకుతనం కలిగిన శూరులు; పాంచాలసేనన్‌= (ద్రుపదుడి సైన్యమును; నిర్జింతురు= గెలువగలరు; ననున్‌ నేన 
చెప్పికొనంగన్‌ నేరన్‌= నన్ను గూర్చి నేనే వెల్లడించుకొనలేను; నా+ఏడ్తెణ= నా పరా(క్రమం; మీరు+ఎణఖుంగుదురు= మీకు 
తెలుసు; భోజ+అ(గ్రణి= భోజవంశస్థులలో మేటి; కృతవర్మ= కృతవర్మ అనువాడు; అతిరథుండు= అతిరథుడు; ఈతండు= 
ఈ కృతవర్మ; దృఢవేధి= గట్టిగా లక్ష్యాన్ని భేదించగలవాండు; ఎంతటి పని+ఐనన్‌+కైకొని= ఎట్టి సంకట కార్యాన్నైనా గ్రహించి; 
తీర్చున్‌= చక్కబెట్టగలడు; శల్యుండు= మద్రపతి; అతిరథుండు= అతిరథుడు; వాసుదేవుతోడి+ఈసువా(డు= శ్రీకృష్ణుడిపై 
అసూయ కల్లినవాడు; నిన్నున్‌+కూడి= నీతోచేరి; అల్లురన్‌+విడిచెన్‌= తన మేనల్టుళ్నైన పాండవులను వదలివేశాడు; విక్రమమునన్‌= 
శూరత్వంచేత; పేరుకొనంగన్‌+చాలు= పొగడదగినవాడైన; భూరిశ్రవసుడు; అతిరథుల మొదలి= అతిరథులలో అగ్రేసరుడు; 
అనికిన్‌= యుద్దానికి; రక్కసుండు= రాక్షసుడు సుమా! 


తాత్సర్యం: 'సుయోధనా! నీ వతిరథుడవు. నీ తమ్ములందరు సమరథులలో ఉత్తములు. యుద్దం చేయటంలో 
గడుసుతనం గలవారు. (ద్రుపదుడి సేనలను జయించగలరు. ఇక నన్ను గూర్చి నేను చెప్పికొనటం బాగుండదు. 
నా చేవ ఎలాంటిదో మీకు తెలుసు. భోజులలో మేటి అయిన కృతవర్మ అతిరథుడు. అతడు లక్ష్యాన్ని 
భేదించగలవాడు. ఎట్టి దుర్భటకార్యాన్నైనా చక్కబెట్టగలడు. శల్యుడు అతిరథుడు. అతడికి శ్రీకృష్ణుడిపై ఈర్ష్య. 
తన మేనల్లుళ్ళెన పాండవులను విడిచి నీతో చేరాడు. పరాక్రమంలో ప్రఖ్యాతి వహించిన భూరిశ్రవుడు 
అతిరథోత్తముడని (గహించుము. ఆతడు రణరంగంలో నిజంగా రాక్షసుడే సుమా! 


విశేషం: ఆ కాలంలో రథ సారథ్యంలో నిపుణులు శ్రీకృష్ణుడు, శల్యుడు. ఉత్తరుడు కూడ తేరు నడపటంలో ప్రగల్భుడంటారు. 
రథచోదకత్వంలో మాధవుడి విఖ్యాతికి శల్యుడు మాత్సర్య గస్తుడయి ఉండవచ్చును. అంతకంటె అతడికి వాసుదేవుడిపై గల 
ఈసుకు మరొక్క కారణం కనిపించదు. అసలు మేనల్లుళ్ళ పక్షం వహించవలసిన శల్యుడు దుర్యోధనుడి కుతం(త్రంవలన 
కౌరవులతో కలియవలసి వచ్చింది. ఆ కథ యిది. 


పాండవులు సమరసహాయం కోరి శల్యుడి పాలికి దూతలను పంపగా అతడు పుత్ర మిత్ర సమేతంగా నానా 
సేనలతో కదలి పాండవులున్నచోటికి నిత్య ప్రయాణాలతో నడచివస్తున్నాడు. ఈ విషయం తెలిసి దుర్యోధనుడు మద్రపతి 


59 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చే మార్గంలో వారికి అన్ని సౌకర్యాలూ కలిగించాడు. అందుకు సంతుష్టుడై శల్యుడు “ఇంత చతురంగా ఇన్ని ఏర్పాట్లు 
చేసిన ధర్మజుడి అమాత్యులెవరో తోడ్కొని రండి. అభినందించాలి” అన్నాడు. పలుతెరగుల పనులు చేస్తున్న తన ఆప్తులలో 
మరుగున నున్న దుర్యోధనుడు తన కిది తగిన సమయమని వచ్చి వినయంతో శల్యుడిని సందర్శించాడు. ఇదంతా 
దుర్యోధనుడి యత్నఫలమని శల్యుడు గ్రహించి ఉబ్బి తబ్బిబ్బె' నీకేది యిష్టమో కోరుకో, ఇస్తా నన్నాడు. 'నీవు యుద్దంలో 
నా పక్షం వహించి నన్ను ఉద్దరించు” మని సుయోధనుడు అర్థించాడు. మానధనుడైన శల్యుడు మాట తిరుగలేక, 'నేను 
ఉపప్టావ్యపురికి వెళ్ళి, పాండవులను చూచి, తప్పక హస్తినాపురికి వస్తాను”, వెళ్ళుమన్నాడు. 

శల్యుడు కౌంతేయులను కలుసుకొన్నాడు. దుర్యోధనుడు తనను దర్శించి సాయమర్థించటం, అందుకు తాను 
సమ్మతించటం చెప్పి వేశాడు. ధర్మజుడు ఆ(శ్రితుల అభీష్టం నెరవేర్చటం పెద్దల గుణమని శల్యుడిని ప్రశంసించి 'మామా! 
పంకజాక్షుడు పార్గ్టుడికి భండనంలో సారథ్యం వహిస్తాడు. కరుడు అర్జునుడితో మచ్చరిస్తుంటాడు గదా! వీరిద్దరికీ పోరు 
జరిగేటప్పుడు కౌరవ పక్షంలో శ్రీకృష్ణుడికి ప్రతిసారథ్యం చేయగల నేర్పు మరొక్కరికి లేనందున నీకు కర్ష సారథ్యం తప్పదు. 
సమరసమయంలో తృణీకరించి పలికి రాధేయుడి మనసుకు కలక పుట్టించి (క్రీడిని సంరక్షింపవలసినిదని వేడుకొన్నాడు. 
అందుకు శల్యు డంగీకరించాడు. 


ధర్మజుడి వేడికోలునుబట్టి చూస్తే, శల్యుడికి సారథి కృత్యంలో గల కౌశలం ఏపాటిదో విశదమవుతుంది. 


క. విను సైంధవుండు మహారథు( । డని€ బోక పెనంగు; నతని నా ద్రౌపదికై 
పెనుపఅం బటిచిరి కుంతీ । తనయులు వారల కెదుర్వ6 దపముం జేసెన్‌. 222 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సైంధవుండు= సింధుదేశపతి, నీ చెల్లెలు దుస్సలకు పెనిమిటి; మహారథుండు= మహారథుడు; 
అనిన్‌= యుద్దంలో; పోక= వెనుదీయక; పెనంగున్‌= పోరాడుతాడు; అతనిన్‌= ఆ సైంధవుడిని; ఆ (ద్రౌపదికై= పాంచాలిపట్ట 
చేసిన తప్పునకై; పెనుపు+అజన్‌= మదమణగేటట్టు; కుంతీతనయులు= పాండవులు; పటిచిరి= అవమానపరచారు; వారలకున్‌= 
వారికి; ఎదుర్సన్‌= ఎదురుతిరగటానికి; తపమున్‌+చేసెన్‌= (ఈశ్వరుడి గురించి) తపస్సు చేశాడు. 


తాత్పర్యం: సుయోధనా! సింధుదేశాధీశుడూ, నీ చెల్లెలు దుస్సల మగడూ అయిన జయద్రథుడిని గురించి 
వినుము. అతడు మహారథుడు. యుద్దంలో వెనుకంజవేయక పోరాడుతాడు. (ద్రౌపది విషయంలో చేసిన తప్పిదానికి 
కౌంతేయులు వాడిని మదమణగేటట్టు మర్చించారు. ఆ కోపంతో వారి నెదుర్కొనటానికి అతడు ఈశ్వరుడిని 
గురించి తపస్సు కూడా చేశాడు. 


నిశేషం: పాండవులు కామ్యకవనంలో తృణబిందుమహాముని ఆశ్రమంలో కాలం గడుపుతున్నారు. ఒకనాడు వారైదుగురూ 
పాంచాలి నక్కడ ఉంచి మృగయార్థం వనంలోకి వెళ్ళారు. సాల్వకన్యను పెండ్లాడటానికి సైంధవుడు చతురంగ బలాలతో 
ఆ దారిని వెళ్ళుతూ ఆశ్రమద్వారంలో (ద్రౌపదిని చూచి మోహించి రథమెక్కి తనతో రమ్మని నిర్బంధించాడు. ఆమె భీతిల్లి 
పురోహితుడైన ధౌమ్యుడిని కేకవేసింది. జయ(ద్రథుడు ఆమెను బలాత్కారంగా రథంలో ఉంచుకొని వెళ్ళుతుంటే పురోహితుడు 
ఆ(క్రోశిస్తూ వారి వెంబడి పరుగెత్తసాగాడు. 


పాండవులు మృగాలను వేటాడి ఆ(శ్రమాభిముఖులై వస్తూ పరిచారిక ధాత్రేయివల్ల సంగతి తెలిసి తత్‌క్షణమే 
జయ(ద్రథుడిని వెంటనంటారు. ఆక్రోశిస్తూ అరుగుతున్న ధౌమ్యుడిని ఓదార్చి త్రిగర్త శిబిసింధు సౌవీర సైన్యంపై కవిశారు. 
తుముల యుద్దం జరిగింది. జయద్రథుడు ద్రౌపదిని దిగవిడిచి పారిపోయి ఒక పొదలోకి దూరాడు. భీముడు సైంధవుడిని 
వెలికిలాగి పిండిపిండిగా పొడుస్తుంటే, మన అన్న చెప్పినట్టు దుస్ఫలను తలంచిఅయినా వీనిని చంపవద్దన్నాడు పార్టుడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 595 


భీమసేనుడు అతడి తల చెక్క లెగసేటట్టు గొరిగి, పెడకేలు గట్టి తెచ్చి ధర్మజుడి ముందు పడవేశాడు. వీడే 
పాండవదాసు డన్నాడు. అట్టా అయితే (ప్రాణాలతో విడిచిపెట్టండని పాంచాలి పలికింది. మున్ముందు ఇట్లాంటి పాపపు పనులు 
చేయక బుద్దిగలిగి బ్రతుకుమని నిరసించి ధర్మజుడు వదలిపెడితే వాడు గంగాద్వారంలో శివుడిని గురించి కఠోరతపం 
చేశాడు. 


శంభుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే, 'పంచపాండవులను సైన్యయుతంగా జయించేటట్టు అనుగ్రహించు'మని 
వేడుకొన్నాడు. ఒక్క విజయుడిని తప్ప నలుగురు కౌంతేయులను ఒకనాటి యుద్దంలో జయిస్తావు పొమ్మని రుద్రు 
డంతర్జానమయ్యాడు. అర్జునుడు లేని సమయంలో (ద్రోణుడు ధర్మజుడిని బంధించటానికి పన్నిన పద్మవ్యూహాన్ని భేదించటానికి 
ధర్మరాజు అభిమన్యుడిని నియోగిస్తాడు. అతడు వ్యూహాన్ని భేదించి కౌరవ సేనతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు ధర్మపుత్రుడు 
వాడికి తోడ్పడటానికి తమ్ములతో సకల సైన్యంతో ఉరవడిస్తాడు. కాని, ఈశ్వరదత్త వర (ప్రభావం వలన సైంధవుడు వారిని 
అడుగు ముందుకు వేయకుండా అడ్డుకొన్నాడు. అక్కడ అభిమన్యుడు యుద్దంలో ఒంటరిగా పోరి పోరి పెక్కండ్ర చేత 
హతుడయ్యాడు. ఆ తరువాత అర్జునుడు పాశుపతాస్త్ర మహిమచేత సైంధవుడిని సంహరిస్తాడు. 


వ. కాంభోజరాజగు సుదక్షిణుండు సమరథుం; డితనిపాల రథబృందంబులు మేలు గలుగు. బాండవ 
బలంబులం గలంచు; మాహిష్మతీపతి యగు నీలుం డర్దరథుం డితనికి సహదేవునకుం దెగని పగయై 
యుండు; దానం జేసి యాలంబున నోలమాసగొనం; డవంతిదేశాధీశులగు విందానువిందు లర్దరథులు; 
పరస్పర స్నేహంబున సాహసికులై యొకళ్ళొకళ్ళం బెట్టి పోవక పోరుదురు; త్రిగర్త పతులు తోడంబుట్టువులేవురును 


మహారథులు; గోగ్రహణంబునం బడిన బన్నంబు( బాపికొనం గడంగుదురు; వీరికి భుజబలం బగ్గలంబై 
యుండు. 223 


ప్రతిపదార్థం: కాంభోజరాజు+అగు, సుదక్షిణుండు; సమరథుండు= ఒక విలుకాడితో సరిగా నిలచి యుద్దం చేసే యోధుడు; 
ఇతనిపాలన్‌= ఇతడి దగ్గర; రథబృందంబులు= రథ సమూహాలు; మేలు+కలుగున్‌= మంచివి కలవు; పాండవబలంబులన్‌= 
పాండవుల సేనలను; కలంచున్‌= కలతనొందించగలవు; మాహిష్మతీపతి+అగు నీలుండు; అర్హరథుండు; ఇతనికిన్‌ సహదేవునకున్‌; 
తెగని పగ+ఐ= మానని విరోధమై; ఉండున్‌; దానన్‌+చేసి= ఆ కారణంచేత; ఆలంబునన్‌= యుద్దంలో; ఓలము+ఆస+కొనండు= 
వెనుదీయడు(మరుగుచోటున (ప్రవేశించడు); అవంతి దేశ+అదధీశులు+అగు= అవంతిదేశానికి అధిపతులైన; వింద+ 
అనువిందులు= విందుడు, అనువిందుడు అనేవారు; అర్హరథులు; పరస్సర స్నేహంబునన్‌= ఒకరిపై మరొక్కరికి గల చెలిమి 
చేత; సాహసికులు+ఐ= తెంపరులై; ఒకళ్ళు+ ఒకళ్ళన్‌+ పెట్టిపోవక= ఒకరిని మరొక్కరు దిగవిడిచి వెళ్ళక; పోరుదురు= 
పోరాటం సల్పుతారు; (త్రిగర్త పతులు= త్రిగర్త దేశాధీశులు; తోడంబుట్టులు+ఏవురును= ఐదుగురు సహోదరులు; మహారథులు; 
గోగ్రహణంబునన్‌= దక్షిణ గోగ్రహణకాలమందు; పడిన బన్నంబు= చెందిన భంగపాటు; పాపికొనన్‌= తొలగించు కొనటానికి; 
కడంగుదురు= పూనుకొంటారు; వీరికిన్‌; భుజబలంబు= బాహువిక్రమం; అగ్గలంబు+ఐ+ఉండున్‌= అధికంగా ఉన్నది. 


తాత్సర్యం: కాంభోజ దేశానికి రాజైన సుదక్షిణుడు సమరథుడు. ఇతడి దగ్గర మంచి రథాలున్నాయి. అవి 
పాండవసేనలను సంక్షోభమొందిస్తాయి. మాహిష్మతీ నాయకుడైన నీలుడు అర్హరథుడు. ఇతడికీ సహదేవుడికీ మానని 
విరోధం. అందువలన నీలుడు రణరంగంలో వెనుదీయక పోరాడుతాడు. అవంతిదేశపతులైన విందానువిందులిద్దరూ 
అర్హరథులు. అన్యోన్య స్నేహం కలవారు. కనుక ఒకరినొకరు వదలిపెట్టక సాహసంతో పోరు సల్పుతారు. త్రిగర్త 
దేశపురాజులు అన్నదమ్ములైదుమంది కూడా మహారథులు. దక్షిణ గోగ్రహణకాలంలో పాండవుల వలన పొందిన 
భంగపాటు తొలగించుకొనటానికి ఉద్యమిస్తారు. వీరు అధిక బాహుపరాక్రమం కలవారు. 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సమరథు(డు బిరుదు లక్ష్మణ । కుమారకుం దేచి మొనల. గోల్తల సేయున్‌ 

మిమునెల్ల మిగులు భుజగ । ర్వము మదముం గలండు కొన. డరాతుల నధిపా! 224 
ప్రతిపదార్థం: అధిపా= రాజా!; లక్ష్మణ కుమారకుండు= నీ తనయుడైన లక్ష్మణకుమారుడు; సమరథు(డు= సమరథుడై 
ఉన్నాడు; బిరుదు= శూరుడు; ఏచి= చెలరేగి; మొనలన్‌= సేనలను; కోల్తలచేయున్‌= యుద్ధానికి ప్రోత్సహిస్తాడు; మిమ్మున్‌+ఎల్లన్‌= 
మిమ్మందరినీ; మిగులున్‌= మించుతాడు; భుజగర్వము= బాహుదర్చం; మదమున్‌+కలండు= పొగరు కలవాడు; అరాతులన్‌= 
శత్రువులను; కొనండు= లెక్కచేయడు. 


తాత్సర్యం: దుర్యోధనా! నీ తనయుడైన లక్ష్మణకుమారుడు సమరథుడు. మంచివీరుడు. విజృంభించి సేనలను 
యుద్దానికి ప్రోత్సహించి నడుపగలవాడు. మిమ్మందరినీ మించినవాడు. బాహుబలం, దర్శం కలవాడు. విరోధులను 
లక్ష్య పెట్టడు. 


వ. బృహద్దలుండు సమరథుండు కోసల బలంబుతోడం గడంగి చిచ్చునుం గరువలియునుంగొని తాంకు; 
దండధారుం డర్దరథుండు సేన పటిపు గలండు, బెట్టిదంబుగా. గయ్యంబు సేయు. 225 


ప్రతిపదార్థం: బృహద్బలుండు; సమరథుండు; కోసలబలంబుల తోడన్‌= కోసలదేశపుసైన్యాలతో; కడంగి= పూనుకొని; 
చిచ్చునున్‌= అగ్నిని; కరువలియునున్‌= గాలిని; కొని తాంకున్‌= ఎదిరిస్తాడు; దండధారుండు; అర్హరథుండు; సేనపజపు+కలండు= 
విస్తారమైన సైన్యంకలవాడు; బెట్టిదంబుగాన్‌= కఠోరంగా; కయ్యంబు+చేయున్‌= యుద్దం చేయగలడు. 


తాత్సర్యం: బృహద్బలుడు సమరథుడు. అతడు కోసల దేశ సైన్యాలతో కూడి, అగ్ని వాయువులు జతపడినట్టు 
శాత్రవ సేనలను ఎదిరిస్తాడు. దండధారుడు అర్హరథుడు, ఎక్కువ సైన్యం కలవాడు. దారుణంగా పోరాడుతాడు. 


తే. అతిరథోత్తము. డివ్వీటియందు మేటి । కృపుడు; తన పెంపు వాటించి గెలుచు. జిచ్చు( 

గాని నాలుగు దెటి(గుల సేనలకును । దివియ( డించుకయును నరదేవముఖ్య! 226 
ప్రతిపదార్థం: నరదేవముఖ్య!= రాజోత్తమా!; కృపుండు= కృపాచార్యుడు; అతిరథ+ఉత్తముడు= అతిరథులలో మిన్న; ఈ+ 
వీటియందున్‌= ఈ మన దండులో; మేటి= గొప్పవాడు; తన పెంపు+పాటించి= తన గొప్పతనం (ప్రకటించి; గెలుచున్‌= 


విజయము గైకొంటాడు; చచ్చున్‌+కాని= (లేదా) మరణిస్తాడు కాని; నాలుగు తెజంగుల సేనలకును= చతుర్విధములైన 
సైన్యాలకు - అనగా రథగజతురగ పదాతులకు; ఇంచుకయును= కొంచెమైనా; తివియండు= వెనుదీయడు. 


తాత్సర్యం: కృపాచార్యుడు అతిరథులలో (శ్రేష్టుడు. మనదండులో మిన్న. తన (ప్రశస్తి చాటుతూ గెలవనైనా గెలుస్తాడు, 
చావనైనా చస్తాడు గాని చతుర్విధ సైన్యాలకు పోరాటంలో రవంతైనా వెనుదీయడు. 


క శకుని విను సమరథుండు పాం । డు కుమారులతోడ నెప్పుడుం బగంగొని వా 
రికి గీడురోయు; భృత్యులు । ప్రకట బలులు గలరు; నేర్చు బవరంబునకున్‌. 227 


ప్రతిపదార్థం: విను(ము)= ఆలకించు; శకుని= నీ మేనమామ; సమరథుండు= సమరథుడు; పాండుకుమారులతోడన్‌= 
పాండవులతో; ఎప్పుడున్‌= ఎల్లవేళల; పగన్‌+కొని= శత్రుత్వం వహించి; వారికిన్‌= కౌంతేయులకు; కీడు= హానిని; రోయున్‌= 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 597 


వెదకుతాడు; ప్రకటబలులు= గొప్ప బలం కలిగిన; భృత్యులు= సేవకులు; కలరు= అతడి కున్నారు; బవరంబునకున్‌+నేర్చున్‌= 
యుద్దంచేయటం శకుని ఎరుగును. 


తాత్సర్యం: శకుని సమరథుడు. పాండునందనులతో ఎల్లప్పుడు విరోధం వహించి వారి చేటునకు దారులు 
వెదకుతుంటాడు. అతడికి బలాఢ్యులైన సేవకులున్నారు. శకుని చక్కగా యుద్దం చేయగలడు. 


మ. _ వరదివ్యాస్త్రవిదుండు బాహుఘను( డశ్వత్థామ గాండీవితోం 

బురుడింపందగువాండు; వీని కన యీ భూలోక సంచారు లె 

వ్వరులే; రీతండు బ్రాహ్మణుం డనని భావం బూనంగా నోర్వమిం 

దర మూహింపంగ లేదకాని జముచందం బయ్యెడుం బోరులన్‌. 228 
ప్రతిపదార్థం: వరదివ్య+అస్త్రవిదుండు= శ్రేష్టాలైన దివ్యాస్త్రాలెరింగినవాడూ; బాహు ఘనుండు= భుజశక్తిచేత గొప్పవాడూ 
అగు; అశ్వత్ధామ= [ద్రోణుని పుత్రుడు; గాండీవితోన్‌= అర్జునుడితో; పురుడింపన్‌+తగువాండు= పోల్చదగినవాడు; వీనికిన్‌= 
ఇతడికి; ఎన= సాటి; ఈ భూలోక సంచారులు+ఎవ్వరున్‌+లేరు= ఈ పుడమియందు తిరిగే వారిలో ఎవ్వరూ లేరు; 
ఈతండు= అశృత్థామ; (బ్రాహ్మణుండు+అనని భావంబు= (బ్రాహ్మణుడు కాడు అనే తలంపు; ఊనంగాన్‌= వహించుటకు; 
ఓర్వమిన్‌= సహించలేనందున; తరము= కొలది, స్థాయి; ఊహింపంగన్‌+లేద= అతడి తరమిట్టిదని నిర్ణయించటానికి వీలుకాదు; 
కాని= ఐననూ; పోరులన్‌= పోరాటాలలో; జముచందంబు+అయ్యెడున్‌= యముడి విధంగా ఉంటాడు. 


తాత్పర్యం: శ్రేష్టాలూ, దివ్యాలూ అయిన అగస్తాలు తెలిసినవాడూ, భుజ బలాధికుడూ అయిన అశ్చత్భామ అర్జునుడితో 
సాటి అనదగినవాడు. ఈతడితో సమానులు ఈ భూలోక వాసులలో ఒక్కడు కూడా లేడు. ఇతడు బ్రాహ్మణుడుకాడనే 
భావం తలపున బారుట సహించరాని విషయమే. అందువలన ఈ తడి కొలది నూహించటానికి వీలులేదు. కాని, 
యుద్దాలలో ఇతడు యముడిలా విజృంభిస్తాడు. 


విశేషం: కొంచెం ఇబ్బంది పెట్టే తిక్కన పద్యాలలో ఇదికూడా ఒకటి. “ఈతడు బ్రాహ్మణుండనిన భావం బూనంగా నోర్వమిం 
- దరమూహింపంగ లేద - ఈ పాఠం సూర్యరాయాంధ్ర నిఘంటువులో “తరము” శబ్దమునకు అర్థము చెప్పునప్పుడు ఉన్నది. 
ఇదే (గ్రహించబడింది. బ్రాహ్మణుం డనని భావం బూనంా నోర్వమిం - దరమూహింప6 లేద - బ్రాహ్మణుండు+అననిభావం 
బూనలగా ల ఈ విభాగం అర్థం కావటంలేదు. 'బ్రాహ్మణుండన్‌+అని భావం బూనగా నోర్వమిన్‌+తర న ఇదికూడా 
అంత సుకరంగా లేదు. “బ్రాహ్మణుండనని భావం బూనంగా నోర్వము - ఇందర మూహింపంగ లేద అని విడదీద్దామంటే 
- “ఇఇందజము'” లోనిది శకట రేఫము. యతిప్రాసల విషయంలో కవిత్రయం వారు రేఫ శకట రేఫలకు మైత్రి పాటించలేదు. 
అందుచేత ఆ విభాగం త్యాజ్యం. 
సీ, అతిరధథోత్తము(డు ద్రోణాచార్యు(; డందలి | యిందలి విలుకాండ్ర కెల్ల గురుండు, 

హితుడు నీ కెంతయు, నేర్షిన మొన లితం। డడరినం జమరినయట్ల మ్రందు; 

వృద్ధని యితని భావింపరా; దనిలోన । నంగ విస్పురణంబు భంగి చూడ 

నర్గునుపై( గూర్చి నతని నో నేయండు । సచరాచరంబైన జగము లెల్ల 


తే. నొక్కమొగమై కడంగిన. జిక్కునజుచు । దివ్యబాణ జాలంబుల దీటు కొలిపి 
ప్రాణములు డాంప6; డీతని పాటి దొరల( । గాన మే రాజ్యములయందు. గౌరవేంద్ర! 229 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర= సుయోధనా! ద్రోణ+ఆచార్యుండు= గురుడగు ద్రోణుడు; అతిరథ+ఉత్తముండు= అతిరథులలో 
వరిష్ట్ణుడు; అందలి+ఇందలి విలుకాం[డ్రకున్‌+ఎల్లన్‌= పాండవ కౌరవులనెడి ఉభయ పక్షాలలో ఉన్న ధానుష్కులందరికీ; 
గురు(డు= ఒజ్జ; నీకున్‌= నీకు; ఎంతయున్‌+హితుండు= మిక్కిలి మేలు కోరేవాడు; ఏర్చిన మొనలు= పన్నిన వ్యూహాలు; 
ఇతండు= ఈయన; అడరినన్‌= విజృంభిస్తే; చమరిన+అట్టు+అ= నేలబెట్టి రాచిన విధంగానే; (మందున్‌= నశించిపోతాయి; 
అనిలోనన్‌= కయ్యమునందు; అంగ విస్ఫురణంబు+భంగిన్‌= శరీర విజృంభణం యొక్క విధమును; చూడన్‌= కనుగొన్నప్పుడు 
వృద్దు+అని= ముసలివాడని; ఇతనిన్‌ భావింపన్‌రాదు= ఇతడిని తలంచటానికి వీలుగాదు; అర్జును పైన్‌+కూర్మిన్‌= అర్జునుడి 
మీది వాత్సల్యంతో; అతనిన్‌= పార్టుడిని; నోనేయండు= నొచ్చేటట్టు బాణాలు ప్రయోగించడు; సచర+అచరంబు+ఐన= 
జంగమ స్టావరాలతో కూడిన; జగములు+ఎల్లన్‌= లోకాలన్నీ; ఒక మొగము+ఐ= ఏకమై; కడంగినన్‌= తన మీదికి కవిసిననూ; 
దివ్యబాణజాలంబులన్‌= దివ్యములైన శరసమూహాలను, దీటుకొల్సి= పరగించి; చిక్కు పటుచున్‌= కష్టాలపాలు కావిస్తాడు; 
ప్రాణములు డాంపండు= ప్రాణాలమీద తీపిలేనివాడు ప్రాణాలు దాచుకోడు; ఈతనిపాటి దొరలన్‌= ఇతడితో సమానులైన 
శూర (ప్రభువులను; ఏ రాజ్యములఅందున్‌= ఏ దేశాలలోనూ; కానము= చూడబోము. 


తాత్సర్యం: కురుపతీ! ద్రోణాచార్యులు అతిరథులలో (శ్రేష్టుడు. ఉభయ పక్షాలలోని ధానుష్కులందరికినీ గురువు. 
నీకు మిక్కిలి మేలు కోరేవాడు. ఏర్చి కూర్చిన వ్యూహాల మీదకు ఇతడు విజృంభించినపుడు అవి చేత నలిపినట్టు 
నిర్మూలమవుతాయి. యుద్దంలో ఈయన దేహకాంతి కనుగొంటే ముసలివాడని భావించటానికి శక్యం కాదు. 
అర్జునుడిపై పేముడి కలవాడు గనుక అతడిని శరాలతో నొప్పించడు. స్థావర జంగమాత్మకమైన జగమంతా 
ఏకంగా తనమీదికి ఉరికినా దివ్యశర సమూహం (ప్రయోగించి చీకాకు పరుస్తాడు. కయ్యంలో ప్రాణాలు పోతాయన్న 
జంకు ఇతడికి లేదు. ఇతడితో సమానులైన శూర ప్రభువులను ఏ రాజ్యంలోనూ చూడలేము. 


క. అతిరథుండు బాహ్లాకు(డు విను | మతులిత బలు; డితని యట్ల యాత్మజుండును వి 
శ్రుతశక్తి సోమదత్తుం; । డితనికి, నీతనికి సమర మెన పెండిలికిన్‌. 230 


ప్రతిపదార్థం: వినుము= ఆలింపుము; బాహ్హికుండు= కురువంశస్థులలో పెద్దవాడు; అతిరథుండు; అతులిత బలుండు= 
సాటిలేని శక్తికలవాడు; ఇతనిఅట్టు+అ= ఈతడివలెనే) ఆత్మజుండును= కుమారుడగు; సోమదత్తుండు= సోమదత్తుడు; 
విశ్రుతశక్తి= ప్రఖ్యాతమైన బలం కలవాడు; ఇతనికిన్‌= బాహ్లికుడికి; ఈతనికిన్‌= సోమదత్తుడికి; సమరము= సం[గ్రామం; 
పెండిలికిన్‌= వివాహంతో; ఎన= సాటి; 


తాత్పర్యం: బాహ్లికుడు అతిరథుడు. సాటిలేని బలం కలవాడు. అతడి వలెనే ఆతడి కుమారుడు సోమదత్తుడు 
కూడా (ప్రసిద్దమైన బలం కలిగినవాడు. తండ్రికీ, కుమారుడికీ యుద్దమంటే పెళ్ళితో సమానం. 


క. అసురవరు డీ యలంబుషు€।; డసమాన బలుండు సమరథాగ్రణి; విను పాం 
డు సుతులయెడ రోషము గల౯। డసంఖ్య మాయా బలమున నరుల గలంచున్‌. 231 


ప్రతిపదార్థం: అసురవరు(డు= రాక్షస శ్రేష్టుడైన; -ఈ+అలంబుషుండు= అలంబుషుడు అను పేరుగల ఇతడు; అసమానబలుండు= 
సాటిలేని శక్తికలవాడు; సమరథ+అ(గ్రణి= సమరథులలో ఉత్తముడు; విను= సుయోధనా, ఆలకించు; పాండుసుతులయెడన్‌= 
పాండుకుమారుల యందు, రోషము కల(డు= కోపం కలవాడు; అసంఖ్య మాయాబలమునన్‌= గణింపరాని మాయలయొక్క 
మహిమచేత; అరులన్‌= శాత్రవులను; కలంచున్‌= బాధిస్తాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 599 


తాత్సర్యం: రాక్షసులలో శ్రేష్టుడైన ఈ అలంబుషుడు సాటిలేని బలం కలిగినవాడు. సమరథుడు. ఇతడికి 
పాండవులంటే కోపం. అగణితమైన తన మాయా బలంతో విరోధులను బాధిస్తాడు. 


విశేషం: అలంబుషుని వృత్తాంతము: అలంబుషుడు అనే పదానికి అలంబుషుడు అనే పాఠాంతరం ఉన్నది. గంధమాదన 
పర్వతంలో పాండవులుంటున్నారు. జటాసురుడు అనే రాక్షసుడు (బ్రాహ్మణరూపం ధరించి తాను పరశురామ శిష్యుడిని అని 
చెప్పి పాండవులను సేవిస్తుంటాడు. భీము డొకనాడు మృగయా వినోదార్థం అడవికి వెళ్ళిన సమయంలో అతడు రాక్షసరూపం 
ధరించి (ద్రౌపదిని ధర్మజుడిని నకులునీ ఎత్తుకొని శీఘ్రంగా ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. సహదేవుడు భీముడిని గొంతెత్తి 
పిలుస్తూ వనంలోకి పరుగెత్తాడు. 'విశ్వసించినవారికీ, కుడువబెట్టినవారికీ ఎగ్గుచేయటం మహాపాపం. ఆయుధాలతో మమ్ము 
వదలిపెట్టి మాతో యుద్దం చెయ్యి. ఇట్టా వెళ్ళటం నీకు తగదు అంటూ ధర్మజుడు తన చేతులతో వాడిని గట్టిగా 
అదుముతూ అతడి గమనవేగం తగ్గించాడు. సహదేవుడు అడ్డంవచ్చి నిలునిలుమని అతడిని అదలించాడు. భీముడు 
అతివేగంగా వచ్చి గగన మార్గంలో వెళుతున్న జటాసురుడిని వారించి “నీకు బుద్ది ఉంటే వీరిని వదలిపెట్టి నీ ప్రాణాలు 
రక్షించుకో, లేదా బక హిడింబ కిమ్మీరులకు పట్టిన దుర్గతి నీకూ పడుతుంది" అన్నాడు. ఆ మాటతో జటాసురుడు భూమికి 
దిగి భీముడితో తలపడ్డాడు. ఇద్దరికీ పోరు ఘోరమయింది. వృక్షాలతో శిలలతో వారు పోరాడారు. ముష్ట్రాముష్టియుద్దం చేశారు. 
జటాసురుడు హీనసత్తు డయ్యాడు. భీముడు వాని మెడమీద పొడిచి పుడమిపై పడగొట్టాడు. వాడి కాయమెత్తి ఒక విశాల 
పాషాణం మీద బాది, యమసదనానికి పంపించాడు. ఆతడి కుమారుడే అలంబుషుడు. బక కిమ్మీరులకు అనుజుడు. 
పాండవులతో తమకున్న పూర్వ వైరాన్ని పురస్కరించుకొని దుర్యోధనుడి పక్షంలో చేరి పోరాడుతాడు. ఇతడిని ఘటోత్కచుడు 
సంహరిస్తాడు. భుజంగకన్య ఉలూచికి అర్జునునకు జన్మించిన ఇరావంతుడిని కురుక్షేత్ర సంగ్రామంలో అలంబుషుడు 
వధిస్తాడు. 


విశేషం: మూలంలో అలంబుషుడని ఉన్నది. “అలమ్బుషో రాక్షసేన్లః క్రూరకర్మా మహారథః హనిష్యతి పరాన్‌ రాజన్‌ పూర్వ 
వై ర మనుస్మరన్‌” - మున్నంగిశర్మ పరిష్కృత ప్రతిలో - 'అసురవరుండీ హలాయుధు. డసమాన బలుండు ---' అని ఉన్నది. 


తే. వినుము ప్రాగ్జోతిషాధీశు. డనుపమాన । శక్తి యీ భగదత్తుండు సమరథుండు; 
గజము నెక్కి తా నేనిక కయ్యమైన । నేర్చు నైరావణము మీంది యింద్రు€ బోలి. 232 


ప్రతిపదార్థం: వినుము; ్రాగ్టోతిష+అధీశుండు= ్రాగ్యోతిష పురాధీశ్వరుడైన; ఈ భగదత్తుండు= ఈ భగదత్తుడనేవాడు; 
సమరథుండు= సమరథుడు; అనుపమానశక్తి= సాటిలేని బలంకలవాడు; ఏనిక కయ్యము+ఐనన్‌= ఏనుగులతో పోరాటం 
జరుగుతున్నప్పుడు; తాన్‌= తాను; గజమున్‌+ఎక్కి= ఏనుగును ఎక్కి; ఐరావణముమీ(ది= ఐరావతం అనే దిగ్గజం పైనున్న; 
ఇంద్రున్‌+పోలి= దేవేంద్రుడికి సాటి అవుతూ; ఏర్చున్‌= విజృంభిస్తాడు. 


తాత్పర్యం: సుయోధనా! వినుము. ప్రాగ్థ్యోతిష నగరాధిపతిఅయిన ఈ భగదత్తుడు సమరథుడు. సాటిలేని బలం 
కలవాడు. ఏనుగులతో పోరాటం జరిగేటప్పుడు ఐరావత గజము నధిస్టించిన ఇంద్రుడికి సరిపోలుతూ ఇతడు 
ఏనుగునెక్కి చెలరేగుతాడు. 


విశేషం: భగదత్తుని వృత్తాంతం: భగదత్తుడు నరకాసురుడి పుత్రుడు. ఇతడు ప్రాగ్ట్యోతిష పురాధీశ్యరుడు. అర్జునుడు 
దిగ్విజయానికి వెళ్ళినపుడు ఇతడు ఎనిమిది రోజులు పోరి గెలువలేక 'నేనింద్రసఖుడను; నీవింద్ర పుత్రుడవు. మనలో మనకు 
పోరాటమెందు” కని పల్కి అర్జునుడితో సంధి చేసికొని కానుకలిచ్చి పంపాడు. భారత సంగ్రామంలో ఇతడు దుర్యోధనుడి 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


పక్షం వహించి పోరాడాడు. నరకుడు తాను గడించిన వైష్ణవాస్తాన్ని ఈతనికిచ్చాడు. దానిని భగదత్తుడు అర్జునుడిమీద 
ప్రయోగించాడు. వైష్ణవాస్తమును ఎవ్వరూ సహించలేరు గనుక ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన వక్షఃస్థలాన్ని అడ్డుపెట్టి 
ధరించాడు. అస్త్రం విఫలం కాగానే భగదత్తుడు సుప్రతీకమనే ఏనుగునెక్కి అర్జునుడితో తలపడ్డాడు. విజయుడు ఏనుగుతో 
కూడా భగదత్తుడిని సంహరించాడు. 


భీష్ముడు కర్షుని నర్దరథుండని చెప్పుట (సం. 5-165-3) 


వ. గాంధార రాజులగు వృక్షుండును, నచలుండును సమరథులు; మానిసితనంబును మానుసులుం గలవారు; 
వీరి సమరోత్సాహం బజేయంబైయుండు. 233 


ప్రతిపదార్థం: గాంధారరాజులు+అగు= గాంధార దేశ ప్రభువులైన; వృక్షుండును అచలుండును సమరథులు; మానిసితనంబును= 
పౌరుషమును; మానుసులును= మనుష్యులను కలవారు; వీరి; సమర+ఉత్సాహంబు= యుద్దోత్సాహం; అజేయంబు+ఐ+ఉండున్‌= 


జయించరానిదై ఉంటుంది. 


తాత్పర్యం: గాంధార రాజులైన వృక్షుడు, అచలుడు అనువారు సమరథులు. మగటిమి, మంది కలిగినవారు. వీరి 
యుద్దపు పన్నుగడ జయించటానికి శక్యం కాదు. 


సీ. _ నీకుం బ్రగదయును నెయ్యంపుం జెలియునై | కయ్యంబునకు నెప్టు( గాలు ద్రవ్వు( 
బాండుపుత్తుల తోడి పగకు ని న్నెసకొల్పు. । గొలువున రజ్ఞులు పలుకునట్టి 
త జ (3 
రాధాసుతుం డర్దరథుండు; కుండలములు. । గవచంబుం బోవుట కారణముగ 
బీబువాటినవా(డు, వీటిండి, కృపం బెద్ద । పరశురాముండు శాపమున వీని 


తే. యస్రవీర్యంబు. జెణిచె; నట్లగుట వీండు । పార్టు మార్కొని మానంబు( బ్రాణములును 
దనకు సొమ్ముగ దక్కించుకొనంగ లేమి । యెల్లవారికి నెంతయు. దెల్ల మధిప!” 234 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నీకున్‌= నీకు; (పైగ్గడయును= మంత్రియు; నెయ్యంపు. జెలియున్‌+ఐ= అనురాగపు మి(త్రుడై; 
కయ్యంబునకున్‌= కలహానికి; ఎప్పున్‌= నిరంతరం; కాలుద్రవ్వున్‌= సిద్దపడతాడో; పాండుపుత్రుల తోడి పగకున్‌= 
పాండునందనులతో విరోధానికి; నిన్నున్‌= నిన్ను; ఎసకొల్పున్‌= పురికొల్పుతుంటాడో; కొలువునన్‌= సభలో; రజ్ఞాలు పలుకున్‌= 
వ్యర్థపు పలుకులు (దుర్భాషలు, డంబాలు) పల్కుతుంటాడో; అట్టి= అటువంటి; రాధాసుతుండు= కర్గుడు; అర్హరథుడు= 
అర్హరథుండు సుమా కుండలములు= సహజకుండలాలు; కవచంబున్‌= కవచం; పోవుట కారణముగన్‌= కోల్పడిన హేతువుచేత; 
బీణువాణినవా(డు= నిస్పారమైపోయినవాడు; వీజిండి= బుద్దిలేనివాడు; కృపన్‌= కరుణయందు; పెద్ద= దొడ్డవాడు(అధికుడు); 
పరశురాముండు= భృగురాముడు; శాపమునన్‌= శాపంతో; వీని అస్త్రవీర్యంబు చెజిచెన్‌= ఇతడియొక్క అస్త్రబలాన్ని పోగొట్టాడు; 
అట్టు+అగుటన్‌= అందువలన; వీండు= ఈ కర్టుడు; పార్టున్‌+ మార్కొని= అర్జునుడిని ఎదిరించి; మానంబున్‌= గౌరవాన్ని; 
ప్రాణములును= అసువులును; తనకున్‌+సొమ్ముగన్‌= తన హక్కుగా; దక్కించుకొనంగన్‌+లేమి= నిలుపుకొనలేకపోవటం; 
ఎల్లవారికిన్‌= అందరికినీ; ఎంతయున్‌= మిక్కిలి; తెల్లము= స్పష్టం. 


తాత్సర్యం: రాజా! నీకు మంత్రీ, గారాబు నెచ్చెలికాడూ అయిన కరుడు ఎల్లప్పుడూ కలహానికి కాలుద్రవ్వుతుంటాడు. 
పాండవులమీద నీ కున్న విరోధాన్ని చల్హారనీయక రగులుకొలుపుతుంటాడు. సభలో కొరమాలిన మాటలు 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 601 


మాటాడుతుంటాడు. ఇట్లాంటి రాధేయుడు అర్హరథుడని [గ్రహించుము. జన్మసిద్దాలైన కవచకుండలాలు కోల్పోయిన 
హేతువుచేత ఇతడు శక్తిీహీను డయ్యాడు. పైపెచ్చు ఇతడు అవివేకి. కాని, అధికమైన కరుణగలవాడు. పరశురాముడు 
శాపంపెట్టి ఈతని అస్త్రశక్తిని నాశనం చేశాడు. అందువలన వీడు ఫల్నునుడిని భండనంలో ఎదుర్కొని తన మాన 
ప్రాణాలు తన సొమ్ముగా దక్కించుకొనలేడన్నది లోకులందరికీ తేటతెల్లం.” 


క, _ అనవుడు గురుం డిట్లనుం 'గ । ర్లునిచందము మున్ను కడంగు రోయండు పాబిన్‌ 

విను మేమటి యుండుంగా । వున నీతం డర్దరథు6 డవుం దలపోయన్‌.” 235 
ప్రతిపదార్థం: అనవుడున్‌= భీష్ముడట్టా పల్కిన తర్వాత; గురుండు= ద్రోణుడు; కర్టునిచందమున్‌= రాధేయుడి తీరు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా తెల్పాడు; మున్ను కడంగున్‌= కర్షుడు అందరికంటే ముందుగా తలపడుతాడు; పాజన్‌= 


పరుగెత్తి పోవటానికి; రోయండు= సంకోచించడు; వినుము= సుయోధనా, వినుము; ఏమజి+ఉండున్‌= పరాకుగా ఉంటాడు; 
కావునన్‌= కనుక; తలపోయన్‌= ఆలోచించగా; ఈతండు+అర్హరథుండు+అవున్‌= కర్ణుడు అర్రరథు డవుతాడు. 


తాత్పర్యం: భీష్ముడు మాటలాడిన తరువాత కర్టుడి స్వభావాన్ని (ద్రోణు డీరీతిగా చెప్పాడు. “ఇతడు అందరికంటె 
ముందుగా ఉద్యమిస్తాడు. పిరికితనంతో రణరంగమునుండి పారిపోవటానికి సంకోచించడు. పరాకుగా ఉంటాడు. 
కాబట్టి ఆలోచించి చూస్తే రాధేయుడు అర్హరథుడే. 


వ. అనిన విని రాధేయుండు క్రోధతామ్రూక్షుం డగుచు గాంగేయున కిట్లనియె: 236 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; రాధేయుండు; క్రోధతామ+అక్షుండు+అగుచున్‌= కోపంచేత ఎర్రబడిన కన్నులుకలవాడై; 
గాంగేయునకున్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: భీష్మద్రోణుల మాటలు విని కర్షుడు కోపంతో కన్నులు జేవురించగా భీష్ముడితో ఇట్లా అన్నాడు: 


క. “ఒంటమిని లేని యొంటర । మింటరములు వల్కు టుచితమే? యర్దరథుం 
డంటి నను; నేమి తక్కువ । గంటి చెపుమ; దీన నీవు గన్నది కలదే? 237 


ప్రతిపదార్థం: ఒంటమిని= నామీది పగతో(ద్వేషంతో); లేని= లేనిపోని; ఒంటరమింటరములు= పరుష వచనాలు; పల్కుట= 
మాటాడటం; ఉచితమే?= నీకు తగునా?; ననున్‌= నన్ను; అర్దరథుండు+అంటి(ఏ)= అర్హరథుడని చెప్పితివి; ఏమితక్కువ+ 
కంటి(వి)ి= నాలో ఏ లోపం కనుగొన్నావు?; చెపుమ!= పల్కుమా! దీనన్‌= ఇట్టా నన్ను తక్కువ చేసి మాటాడినందువలన; 
నీవు+కన్నది+కలదే?= నీవు పొందిన ప్రయోజన మున్నదా? 


తాత్సర్యం: 'నామీది ద్వేషంతో పరుషవచనాలు పల్కటం నీకు తగునా? నన్ను అర్హరథుడని చెప్పావు. నాలో ఏ 
లోపం కనుగొన్నావో చెప్పు. ఇట్లా నన్ను తక్కువచేసి మాటలాడినందువల్ల నీకు కల్గిన లాభ మేమిటి? 


తే. నొవ్వం బలుకుదు సభలోన. జివ్వకొల్ల । కేను గురుపతి( జూచి సహించి పోదు; 
సురనదీపుత్ర! విను నాకు6 జూడ నర్ద | రథుండ వగుదీవు లావు బీరంబు నరయ” 238 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సురనదీపు(త్ర!= గంగానుతా భీష్మా!; సభలోనన్‌= కొలువులోపల; నొవ్వన్‌= నేను బాధపడేటట్టు; 
పలుకుదు(వు)= మాటాడుతుంటావు; ఏను= నేను; చివ్వకున్‌+ఒల్లక= నీతో పోట్టాటకు ఇష్టపడక; కురుపతిన్‌+చూచి= 
కౌరవేశ్వరుడిని గాంచి; సహించిపోదున్‌= ఓర్చుకొని వెళుతుంటాను; విను(ము)= నేను చెప్పేది ఆలకించుము; ఈవు= నీవు; 
లావు= శక్తి; బీరంబు= పరాక్రమం; అరయన్‌= పరికించగా; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; అర్హరథుండవు+అగుదు(వు)= 
అర్హరథుడవే అవుతావు. 


తాత్సర్యం: గంగాపుత్రా! బాధపడేటట్లు నన్ను గురించి కొలువులో మాట్టాడుతావు. దుర్యోధనుడిని చూచి నీతో 
పోట్టాటకు దిగక ఓర్చుకొని వెళుతుంటాను. నీ శక్తినీ, పరాక్రమాన్నీబట్టి నీవు నా దృష్టిలో అర్హరథుడవే. 


వ. అని పలికి కొలువు. గలయం గనుంగొని. 239 


ప్రతిపదార్థం: అని పలికి; కొలువున్‌= సభను; కలయన్‌+కనుంగొని= నలుమూలల జూచి- 


తాత్పర్యం: రాధేయుడు అట్టా పలికి సభను నలువంకల కలయజాచి. 


చ. 'హితు(డని నమ్మంగాం దగునె యీతనిం? గార్యపు మాట లిట్టివే? 
పతిదెసకూర్మి వాపుటకు( బట్టుగ నెక్కున తక్కునంచు ను 
న్నతులగు మేదినీశులకు నానగం బల్ముట గాక, యిట్టివా 
రితవులు తండ్రికిన్‌ సుతుల; కేమన నేర్తుము పెద్ద రాజులన్‌?' 240 


ప్రతిపదార్థం: ఈతనిన్‌= ఈ భీష్ముడిని; హితుండు+అని= మేలు చేసేవాడని; నమ్మగాన్‌+తగునె?= విశ్వసించవచ్చునా?; 
కార్యపుమాటలు+ఇట్టివే?= పని సాధించుకొనే మాటలు ఇట్లాగే ఉంటాయా?; పతిదెసన్‌= (ప్రభువైన సుయోధనుడి ఎడ; 
కూర్మి= అనురాగం; పాపుటకున్‌+పట్టుగన్‌= తొలగించటానికి వీలుగా; ఎక్కువ తక్కువ+అంచున్‌= ఇత డెక్కువ, అతడు 
తక్కువంటూ; ఉన్నతులు+అగు= దొడ్డవారైన; మేదినీ+ఈశులకున్‌= భూవల్లభులకు; నానగన్‌= లజ్ఞకలుగునట్టు; పల్కుటగాక= 
మాటలాడటంకాక మరేమున్నది?; తండ్రికిన్‌= ధృతరాష్ట్రుడికి; సుతులకున్‌= కుమారులైన సుయోధనాదులకు; ఇట్టివారు= 
ఇటువంటివారు; ఇతవులు= హితులైయున్నారు; పెద్దరాజులన్‌= దొడ్డ (ప్రభువులను; ఏమి+అనన్‌+నేర్తుము?= మనము 
ఏమనగలం?' 


తాత్సర్యం: ఈ భీష్ముడిని మేలు గూర్చేవాడని విశ్వసించవచ్చునా? పనులు సాధించుకొనే మాటలతీరులు ఇట్టా 
ఉంటాయా? రాజైన దుర్యోధనుడి పట్ల ఉన్న (ప్రేమ పోవటానికి వీలుగా, ఇత డెక్కువ, అతడు తక్కువ అంటూ 
అధికులైన అవనీపతులకు సిగ్గు కలిగేటట్లు ఇతడు పలుకుతున్నాడు. ఇట్టాంటివారు తండ్రికీ కుమారులకూ హితులై 
ఉన్నారు. పెద్దలగు దొరలను మన మేమనగలం?' 


వ. అని దుర్యోధనుం జూచి యిట్లనియె : 241 


తాత్సర్యం: రాధేయుడు దుర్యోధనుడి వైపు చూచి ఇట్లా అన్నాడు : 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 603 


ఉ. “కర్ణము దప్పె నీ యెదురం గష్టపు మాటల కేల యోర్తు రీ 

దుర్దనుందైన శాంతనవు దోర్టల మేటిది? యీత. డొక్కండున్‌ 

వర్ణితు(డైన నేమి? నృపవర్గము కుందుట యొంట( బాయునే? 

యర్హున పక్షపాతి యిత( డాలము మేకొని చేయండుంజుమీ! 242 
ప్రతిపదార్థం: కర్ణము తప్పెన్‌= పని చెడిపోయింది; నీ+ఎదురన్‌= నీ సమక్షంలో; కష్టపుమాటలకున్‌= బాధ కలిగించే 
పలుకులకు; ఏల+ఓర్తురు?= ఏ విధంగా సహించగలరు?; ఈ దుర్దనుంయ+ఐన= ఈ దుష్టుడైన; శాంతనవు దోః బలము+ 
ఏటిది?= భీష్ముడి భుజశక్తి ఏపాటిది?; ఈతండు+ఒక్కండున్‌= ఇతండొక్కడు; వర్ణితుడు+ఐనన్‌+ఏమి?= విడువబడితే కలిగే 
నష్టమేమి?; నృపవర్గము కుందుట= రాజసమూహం బాధచెందటం; ఒంటన్‌+పాయునే?= భీష్ముడిని త్యజించకుండా మరొక్క 
విధంగా తొలగిపోగలదా?; ఇతండు= ఈ గాంగేయుడు; అర్జునపక్షపాతి= అర్జునుడి మీద అభిమానం కలవాడు; మేకొని= 
పూనుకొని; ఆలము= కయ్యం; చేయ(డున్‌+చుమీ!= సలుపడు సుమా! 


తాత్పర్యం: వ్యవహారం చెడిపోయింది. నీ సముఖంలో భీష్ము డాడిన మనసు నొప్పించే మాటలు విని సహించటం 
ఎట్లా? దుష్టుడైన ఈ గాంగేయుడి భుజశక్తి ఏపాటిది? ఇతడిని మనపక్షం నుండి తొలగిస్తే కలిగే నష్టమేమి? ఈ 
విధంగాకాక మరోవిధంగా ఈ రాజసమూహం మనోబాధ తీరదు. ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం కలవాడు. 
పూనికతో యుద్దం చేయడు సుమా! 


తే. చాల గాలంబు పోవక చతురులైన । వృద్ద జనముల బుద్దులు విండ్రుగాక! 

ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు । పలుకు వెడంగుల మాటలు పాడి యగునె? 243 
ప్రతిపదార్థం: చాలన్‌+కాలంబు పోవక= బహుకాలం గడవక; చతురులు+ ఐన= నేర్చరులైన; వృద్దజనముల బుద్దులు= 
పెద్దలైన వారి మాటలు; విండ్రుగాక= ఆలకిస్తారుగాని; ముదియన్‌= ముసలితనం రాగా; మతి+తప్పి= బుద్దిచెడి; నోరికిన్‌+ 


ఒదవినట్టు= నోటికి వచ్చినట్టు; పలుకు= మాటాడునట్టి; వెడంగుల మాటలు= వివేకం లేనివారి పల్కులు; పాడి+అగునె?= 
ధర్మమౌతుందా?; (ఆదరింపదగినవి కావని భావం.) 


తాత్సర్యం: పండు ముసలివాళ్ళుగాక నేర్చరులైన వృద్దులయొక్క బుద్దులు ఆదరించదగినవేకాని ముదిమివలన 
మదిదప్పి నోటికి వచ్చినట్లు వదరే అవివేకుల వాక్యాలు ప్రమాణంగా స్వీకరించదగినవి కావు. 


క సేనమొగ మీత( డైనం । బూని మహీశ్వరులు నీకు బొడిచెదరే? దు 

ర్మాని యనిగాదె యీతని | తో నడచుట కొల్లనైతి దురమున కధిపా!' 244 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; సేనమొగము+ఈతండు+ఐనన్‌= సేనలకు అ(గ్రభాగంలో (సేనాధిపతిగా) ఇతడుంటే; పూని= 
శ్రద్దవహించి; మహీ+-ఈశ్వరులు= ధరణిపతులు; నీకున్‌= నీకుగా; పొడిచెదరే?= పోరాడెదరా?; దుర్మాని+అని+కాదె= 
దురహంకారుడని తలంచికదా; ఈతనితోన్‌= ఈ భీష్ముడితో; దురమునకున్‌= యుద్దానికి; నడచుటకున్‌= కదలటానికి; 
ఒల్లన్‌+ఐతిన్‌= అంగీకరించలేకపోయాను. 


తాత్సర్యం: ఈ భీష్ముడు గనుక సేనాగ్రభాగంలో ఉంటే రాజులు శ్రద్దతో నీకై పోరాడుతారా? ఇతడు దురహంకారి 
కావటం వలన ఇతడితో చేరి యుద్దం చేయటానికి నేను అంగీకరించలేదు.” 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన భీష్ముండు సూతసూనున కిట్లనియె: 245 


ప్రతిపదార్థం: అనినన్‌; భీష్ముండు; సూతసూనునకున్‌= సూతపుత్రుడైన కర్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అందులకు భీష్ముడు కర్షుడితో ఇట్లా అన్నాడు: 


చ.  “ముదుక(డనైన నాదు బలమున్‌ జలమున్‌ వివిధాస్త్రశస్త్ర సం 

పదయును బోయి నీ గురు(డు భార్గవుచే విను, మాజిభూమి నా 

కెదిరినవారు పెక్కెడల నేమయిరో యెటు(గున్‌ జగంబు; నా 

ముదిమియు నీ కుమారుతనమున్‌ వరుసన్‌ విజయుం డెణింగెడున్‌. 246 
ప్రతిపదార్థం: ముదుకండను+ఐన= ముసలివాడనైన; నాదు బలమున్‌= నా శక్తిని; చలమున్‌= పట్టుదలను; వివిధ+అస్ర్రశస్త 
సంపదయును= పలురకాలైన అస్త్రశస్త్ర విద్యలలోని ప్రావీణ్యాన్నీ; పోయి= వెళ్ళి; నీ గురుండు= నీకు గురువైన; భార్గవుచేన్‌= 
పరశురాముడి వలన; వినుము= తెలిసికొనుము; ఆజిభూమిన్‌= యుద్ద(ప్రదేశంలో; నాకున్‌+ఎదిరినవారు= నాతో మార్కొన్నవారు; 
పెక్కు+ఎడలన్‌= పలుచోట్ల; ఏమి+అయిరో= ఏమై పోయారో; జగంబు+ఎణుగున్‌= లోకానికి తెలుసు; నా ముదిమియున్‌= 
నా వార్తక్యం; నీ కుమారుతనమున్‌= నీయొక్క కౌమారం; వరుసన్‌= (క్రమంగా; విజయుండు= అర్జునుడు; ఎటింగెడున్‌= 
తెలియగలడు. 


తాత్సర్యం: ‘కర్ణా! నన్ను ముసలివాడని తూలనాడావు. వృద్దుడనైన నా శక్తి ఎటువంటిదో, పంతం ఏపాటిదో, సకల 
శస్తాస్త సంపన్నత ఎట్టిదో వెళ్ళి నీ గురువైన భార్గవరాముడిని అడిగి తెలిసికొనుము. పలుచోట్ల యుద్ద రంగాలలో 
నన్నెదుర్కొన్నవారు ఏమై పోయినారో లోకానికి తెలుసు. నా వార్దక్యం, నీ కౌమారం క్రమంగా పాండవమధ్యముడు 
ఎరుగగలడు. 


క, అనుమానింపక సభలో । నను నేం జెప్పికొనవలసె నా కిమ్మెయి దు 

ర్దనితు(డ వగు నీ యెడ నీ । సున నా కిటు వలుక వలసె సూతతనూజా! 247 
ప్రతిపదార్థం: సూత తనూజా!= సూతపుత్రా కర్ణా!; అనుమానింపక= సంకోచించక; సభలోన్‌= కొలువులో; నాకున్‌= నాకు; 
ననున్‌ నేన్‌= నన్నుగురించి నేనే; చెప్పికొనన్‌ వలసెన్‌= తెల్పుకొనవలసి వచ్చినది; దుర్దనితు(డవు+ అగు= తల్లికడుపు 
చెడబుట్టినవాడవైన; నీ ఎడన్‌= నీయందుగల; ఈసునన్‌= ద్వేషంచేత; నాకున్‌+ఇటు+పలుకన్‌ వలసెన్‌= నాకిట్టా పలుకవలసి 
వచ్చింది. 


తాత్పర్యం: సూతపుత్రా! సందేహించక సభలో నన్నుగురించి నేనే ఈ విధంగా చాటుకొనవలసి వచ్చింది. తల్లి 
కడుపు చెడబుట్టిన నీ యెడ గల ద్వేషంచేత నా కిట్లా ఆత్మళ్ఞాఘ చేసుకొనవలసి వచ్చింది. 


తే. కార్యమును ఖడ్గమును నింత గలుగు నీవు | గలుగ జేటువాటిల్లె నిక్కౌరవులకు; 
దీని మముబోంటు లెల్లను దీర్పనెట్లు । చాలెదము? మంచిబంటవు చక్కనగుము. 248 


ప్రతిపదార్థం: కార్యమును ఖడ్గమును= కార్యాలోచనకూ, ఖడ్గాలోచనకూ; ఇంత+కలుగు= ఇంత దుర్గుణములు గల; నీవు 
కలుగన్‌= నీవు మంత్రిగా లభించగా; ఈ+కౌరవులకున్‌= ఈ దుర్యోధనాదులకు; చేటు+పాటిల్లెన్‌= ముప్పు మూడింది; 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 605 
@ 
దీనిన్‌= వీరి కేర్పడిన విపత్తును; మముబోంటులు+ఎల్లను= మావంటి వాళ్ళమందరం; తీర్చన్‌= తొలగించటానికి; ఎట్టు 


చాలెదము?= ఏరీతి శక్తులమవుతాము?; మంచిబంటవు= నీవు మేటి వీరుడవుగాని; చక్కనగుము= యుద్దానికి సంసిద్దం 
కమ్ము. 


తాత్పర్యం: కార్యఖడ్డాలోచనలకు మంత్రిగా నీవు కౌరవులకు లభించావు. కనుక వారికి కీడు సం ప్రాప్తమయింది. 
వారి కేర్పడిన ఈ విపత్తు తొలగించటానికి మావంటివారందరికీ శక్తి చాలదు. నీవు మహావీరుడవే గాని, ముందు 
యుద్దంలో చక్కగా నిలిచి నీ ప్రతాపం చూపించు. 


చ. నెపమిడి యోహటించి యిటు నీవు తొలంగినం బోవ వచ్చునే? 

కుపితమనస్కుండై నరుండు కూల్చ( గ్రమంబున దొడ్డలెల్ల జ 

న్న పిదప, నెట్లు. జొచ్చెదు రణంబున, నప్పుడు చావకున్న దై 

న్యపు( బరివారముం బతియునైన నెటింగెద రెల్ల చందముల్‌.” 249 
ప్రతిపదార్థం: నెపము+ఇడి= నామీద సాకుపెట్టి; ఓహటించి= యుద్దం చేయుటకు జంకి; ఇటు నీవు తొలంగినన్‌= ఈ రీతిగా 
నీ విప్పటికి తప్పించుకొన్నను; పోవన్‌+వచ్చునే?= మున్ముందు తప్పించుకొనిపోగలవా?; కుపిత మనస్కుండు+ఐ= కోపించిన 
మనస్సుకలవాడై; నరుండు= అర్జునుడు; కూల్పన్‌= పడగొట్టగా; క్రమంబునన్‌= వరుసగా; దొడ్డలు+ఎల్లన్‌= పెద్దలంతా; 
చన్నపిదపన్‌= చచ్చిన తరువాత; ఎట్టున్‌= ఏ విధంగానైనా; రణంబునన్‌+చొచ్చెదు(వు)= యుద్దంలో (ప్రవేశించకమానవు; 
అప్పుడు= అట్టి తరుణంలో; చావక+ఉన్న= మరణించక మిగిలిన; దైన్యపు( బరివారమున్‌= దీన దశలో నున్న బలగమూ; 
పతియున్‌+ఐనన్‌= రాజగు దుర్యోధనుడయిననూ; ఎల్లచందముల్‌= అన్నివిధాలు; ఎణీంగెదరు= తెలియగలరు. 


తాత్పర్యం: యుద్దానికి జంకి నాపై నెపం మోపి నీ విపుడు తప్పించుకొన్నప్పటికీ మున్ముందు తప్పించుక 
తిరుగలేవు. క్రోధపరీత చిత్తుడైన అర్జునుడు కూలుస్తూ ఉండగా వరుసగా మహావీరులంతా వెళ్ళిపోయిన తరువాత 
నీకు కదనరంగ (ప్రవేశం తప్పదు. అపుడు చావక మిగిలి దీనదశలో నున్న పరివారమూ, సుయోధనుడూ నీ 
చందమెటువంటిదో తెలిసికొనగలరు.” 


విశేషం: ఎట్టు. జొచ్చెదు రణంబున - అనుదానికి 'ఎట్టు. జచ్చెదు రణంబుని అను పాఠాంతరము గలదు. నరు(డు- 
కూల్ప్చన్‌= అర్జునుడు చంపగా, అప్పుడు, చావక+ఉన్నన్‌= చావకపోతే, దొడ్డలు+ఎల్లన్‌, చన్న-పిదపన్‌, రణంబునన్‌= యుద్దంలో, 
చచ్చెదు(వు)= చస్తావు - నరుడు కూల్చినప్తుడు చావకపోతే యుద్దంలో ఎట్లాగూ చస్తావు. - అని భావం. 


వ. అని పలికి దుర్యోధను నుపలక్షించి కర్ట్ణుతో వెండియు. 250 


ప్రతిపదార్థం: అని పలికి; దుర్యోధనున్‌; ఉపలక్షించి= చూచి; కర్టుతోన్‌; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: అని పలికి దుర్యోధనుడిని కనుగొని భీష్ముడు కర్షుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు: 


ఆ. _ 'సూతపుత్ర! యితండు నా తలం బెద్ద మో । పెత్తి నమ్మియున్న యట్టి చోట 
గ్రందుసేయ నాకు గాదని సైరించి | యున్న బ్రదికి; తింక నూరకుండు.” 251 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: సూతపుత్ర!= కర్ణా; ఇతండు= ఈ సుయోధనుడు; నా తలన్‌= నా శిరస్సు మీద; పెద్ద మోపు+ఎత్తి= 
పెనుభారం మోపి; నమ్మి+ఉన్న+అట్టి చోటన్‌= విశ్వసించిఉన్న తావులో; క్రందు+చేయన్‌= కలహమొనర్చుట; నాకున్‌= నాకు; 
కాదు+అని= తగదని; సైరించి+ఉన్నన్‌= క్షమించి ఉన్నందున; (బ్రదికితి(ఏి)= ప్రాణాలతో ఉన్నావు; ఇంకన్‌+ఊరకుండు(ము)= 
ఇక నోరుమూసుకొనుము. 


తాత్సర్యం: 'సూతనందనా! ఈ దుర్యోధనుడు నా తలపై పెనుభారం మోపాడు. ఇతడు నన్ను గట్టిగా నమ్ముకొని 
ఉన్నాడు. ఇట్టిచోట వివాదం తగదని సహించాను. అందుచేత నీవు బ్రతికిపోయావు. ఇక నోరెత్తవద్దు.” 


వ. అనియాడి మొగంబు గంటు వెట్టుకొనియున్న సురనదీసూను దిక్కు మొగంబై సుయోధనుండు 'నీకుం 
గోపింప నగునె; నన్నును గార్యభారంబునుం జూచి నా బ్రదుకునకై సర్వంబును సహింపలయు'నని తేరి 
యంగ రాజుం గనుంగొని 'మీ రిద్దబు నొక్కటియై భరంపడి యిప్పని సక్కంజేసి కాక మీలోన నిట్టి యెరవు 
మాటలేల?” యని పొదివి పలికి, తదనంతరంబ పాండవ పక్షంబు వారల తారతమ్యంబులు వినువా(డై 
యమ్మాట పుట్టించిన నతనికి భీష్మం డిట్లనియె: 252 


ప్రతిపదార్థం: అని+ఆడి= అనిపలికి; మొగంబు; గంటుపెట్టుకొని+ఉన్న= ముడుచుకొని ఉన్న; సురనదీసూనుదిక్కుమొగంబు+ఐ= 
గంగానదీపుత్రుడి వైపు ముఖం త్రిప్పి; సుయోధనుండు; నీకున్‌; కోపింపన్‌+అగునె?= కినుక వహించటం న్యాయమా?; 
నన్నును; కార్యభారంబునున్‌చూచి; నా (బ్రదుకునకున్‌+ఐ= నా జీవితంకొరకు; సర్వంబును= అన్నిటినీ; సహింపన్‌ వలయున్‌; 
ఓర్చుకొనాలి; అని; తేర్చి= భీష్ముడిని ప్రసన్నుడిని గావించి; అంగరాజున్‌= కర్గుడిని; కనుంగొని= చూచి; మీరు+ఇద్దణున్‌+ 
ఒక్కటి ఐ; భరంపడి= భారం వహించి; ఈ+పనిన్‌= ఈ యుద్దకార్యాన్ని; చక్కన్‌+చేసి= చక్కబరిచి; కాక; మీలోనన్‌; ఇట్టి; 
ఎరవుమాటలు= పొరపొచ్చెపు పలుకులు; ఏల?= ఎందుకు?; అని; పొదివిపలికి= (క్రమ్ముకొని మాటాడి; తద్‌+అనంతరంబ= 
అటు తరువాత; పాండవ పక్షంబువారల= పాండవుల వైపున్నవారియొక్క; తారతమ్యంబులు= ఎచ్చుతగ్గులు; వినువాండు+ఐ= 
వినదలంచినవాడై; ఆ+మాట+పుట్టించినన్‌= ఆ (ప్రస్తావన తీసికొనిరాగా; ఆతనికిన్‌; భీష్ముండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్సర్యం: భీష్ము డట్లా పలికి ముఖం ముకుళించుకొని ఉండగా సుయోధనుడు గాంగేయుడి వైపు చూచి 
పితామహా! నీకు కోపించదగునా? నన్నూ, కార్యభారాన్నీ గమనించి నా జీవితానికై నీ వన్నిటినీ సహించవలె అని 
పలికి అతడిని ప్రసన్నుడిని కావించాడు. అంగరాజును అవలోకించి 'రాధేయా! మీ రిద్దరూ ఒకటై యుద్దభారం 
వహించి కార్యమును గట్టెక్కించక మీలో మీకు ఈ పొరపు మాటలెందుకు?” అని పొందికగా పలికి, అవతల 
పాండవ పక్షమందున్న వీరుల తారతమ్యములు తెలిసికొనటానికై ఆ మాట (ప్రస్తావించగా భీష్ముడిట్లా అన్నాడు: 


తే. 'పాండుపుత్తుల నద్దెస దండిమగల( । గలనిజంబేను జెప్పిన గర్జు మనసు 
నొచ్చు; నీ చిత్త మెట్లగునో యెటుంగ; । నాకు నిదియేమి పని రిత్త నడుమనుండి?” 253 


ప్రతిపదార్థం: పాండుపుత్రులన్‌= పాండు నందనులను గురించి; ఆ+దెస+దండిమగలన్‌= ఆ పక్షమందున్న బిరుదుశూరులను 
గురించి; కలనిజంబు= ఉన్నసత్యం; ఏను చెప్పినన్‌= నేను పలికితే; కర్టుమనసు నొచ్చున్‌= కర్టుడి హృదయం బాధపడుతుంది; 
నీ చిత్తము= నీ మనస్సు; ఎట్టు+అగునో+ఎయుంగన్‌= ఏ విధంగా ఉంటుందో తెలియదు; రిత్తన్‌= వ్యర్థంగా; నడుమనుండి= 
మధ్యలో; నాకున్‌+ఇది+ఏమిపని?= నాకు ఎందుకు వచ్చిన అక్కర?” 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 607 


తాత్సర్యం: 'పాండుకుమారుల పక్షంలో ఉన్న మేటి వీరుల వాస్తవమైన శక్తి సామర్థ్యాలను గురించి నేను వివరిస్తే 
కర్ణుడి మనస్సునకు కష్టం కలుగుతుంది. నీ మనస్సు ఎట్లా ఉంటుందో తెలియదు. మధ్యలో అనవసరంగా నాకీ 
పని ఎందుకు?” 


వ. అనిన, మటియు దుర్యోధనుండు తటిమి యడుగుటయు నిట్లనియె: 254 


ప్రతిపదార్థం: అనినన్‌= అని భీష్ముడు పలుకగా; మజియున్‌; దుర్యోధనుండు; తటిమి అడుగుటయున్‌= బలాత్కరించి 
చెప్పుమని అడుగగా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు నిర్బంధించి అడుగగా భీష్ము డిట్టా అన్నాడు: 


భీష్కుండు పాండవనీరులం దతిరథ మహారథాదుల నిరూపించి చెప్పుట (సం. 5-166-14) 


తే. 'అతిరథుండు యుధిష్టిరుం డగ్నికల్పు( | డాహవంబున నప్రతిహతు(డు; భీము 

డతిరథ శ్రేష్టు; డతని మహాబలం బ | మానుషము, విక్రమం బసమాన మధిప! 255 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; యుధిష్టిరుండు= ధర్మజుడు; అతిరథుండు= అతిరథుడు; అగ్నికల్పుండు= అగ్నితో సమానుడు; 
ఆహవంబునన్‌= యుద్దంలో; అప్రతిహతుండు= అడ్డం లేనివాడు; భీముండు= భీమసేనుడు; అతిరథ శ్రేష్టుడు= అతిరథులలో 
ఉత్తముడు; ఆతని మహాబలంబు= ఆతడి పెనుశక్తి; అమానుషంబు= మానవాతీతం; విక్రమంబు= పరా(క్రమం; అసమానము= 
పోలికలేనిది. 


తాత్సర్యం: 'రాజా! అగ్నితో సమానుడైన ధర్మజుడు అతిరథుడు. యుద్దరంగంలో అతడికి ఎదురులేదు. భీముడు 
అతిరథులలో మేటి. అతడు మానవాతీత దేహబలసంపన్నుడు. అతడి పరాక్రమానికి పోలిక చెప్ప వీలుగాదు. 


క. సమరథులు కవలు భుజగ । ర్వము పటు విక్రనుము దుర్చివారంబులు; వా 

రి మనంబులు నిర్ణయములు; | తమ మొనలకు మించి బెట్టు దాంకుదు రధిపా! 256 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా! కవలు= అమడలైన నకుల సహదేవులు; సమరథులు= సమరథులైఉన్నారు; భుజగర్వము= 
వారల బాహు దర్చం; పటువి[క్రమము= దృఢ శౌర్యం; దుర్నివారంబులు= అడ్డగించరానివి; వారి మనంబులు= వారి 


హృదయాలు; నిర్భయములు= భీతిలేనివి;ి తమ మొనలకున్‌ మించి= తమ సేనలకు ముందు మిగిలి; బెట్టుతాకుదురు= 
శత్రువులతో గట్టిగా పోరాటం సాగిస్తారు. 


తాత్పర్యం: నకుల సహదేవులు సమరథులు. వారి బాహుబలం, దృఢమైన శౌర్యం అడ్డగించరానివి. వారి హృదయాలు 
భయరహితాలు. వారు తమ సేనలకు ముందు మిగిలి విరోధులతో గట్టిగా పోరాడగలరు. 


సీ, వారందటును ధర్మవైభవంబున(, దప । సృంపద నెక్కుడు జనులకెల్ల 
ధనువు నాజంగంబులను బరిణతులు దా€। కోర్తురు; పరులకు నోర్వరాని 
కోల్తల గలరు; పెక్కులు పరాక్రమములు । వేర్వేజ చేసిన వీరు లొక్క 
మొగ మయి తాంకిన వెగడంద కుండునే? | మనసేన ము న్నవమాన పాటు 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ దుఃఖపాటు గలిగి తొడరంగ వచ్చిన | వారుగాన నలంతి. బోరు; ప్రాణ 

మాసపడక యోపినంతయు. బెన(గుదు । రది సహించి నిలుచు టరిది మనకు. 257 
ప్రతిపదార్థం: వారు+అందణును= వారెల్లరును; ధర్మవైభవంబునన్‌= సుకృతాతిశయం వలనను; తపన్‌+సంపదన్‌= 
తపస్సమృద్దిచేతను; జనులకున్‌+ఎల్లన్‌= జనులందరికంటె; ఎక్కుడు= అధికులు; ధనువు+ఆజు+అంగంబులను= షడంగాలతో 
కూడిన ధనుర్వేదమునందు; పరిణతులు= పరిపక్వమైనవారు; తాంకు+ఓర్తురు= శాత్రవుల తాకిడికి తట్టుకొనగలరు; పరులకున్‌= 
విరోధులకు; ఓర్వన్‌+రాని= సహించరానంతటి; కోల్తల కలరు= యుద్దసన్నాహం కలవారు; పరా(క్రమములు పెక్కులు= అనేక 
విక్రమములు; వేర్వేజణన్‌+చేసిన వీరులు= వేణువేణుగా (ప్రదర్శించిన శూరులు; ఒక్కమొగము+అయి= ఏకముఖమయి; 
తాంకినన్‌= వారు ఎదిరిస్తే మన సేన= మన సైన్యం; వెగడు+అందక+ఉండునే?= తడబాటు చెందక మానదు; మున్ను= 
పూర్వం; అవమానపాటు= భంగపాటు; దుఃఖపాటు= దుఃఖానుభవం; కలిగి= పొంది; తొడరంగన్‌ వచ్చినవారుకానన్‌= 
ఎదిరించటానికి వచ్చినవారు కనుక; అలంతిన్‌ పోరు= అంత తేలికగా మరలరు; ప్రాణము+ఆసపడక= (ప్రాణముల కాశింపక; 
ఓపినంతయున్‌+పెనగుదురు= శక్తిఉన్నంతమేరకు పోరాడుతారు; మనకున్‌= మనకు; అది సహించి= వారి విజృంభణాన్ని 
ఓర్చి; నిలుచుట= యుద్దంలో చెదరక నిలబడటం; అరిది= అశక్యం. 


తాత్పర్యం: పాండవులు పుణ్యాతిశయంవల్ల, తపోబలంవల్ల జనులందరికంటె గొప్పవారు. ధనుర్వేదాన్ని ఆరు 
అంగాలతో అభ్యసించారు. ధనుర్విద్యలో (ప్రవీణులు. శత్రుధాటికి తాళగలరు. వైరులు వారి యుద్దసన్నాహాలకు 
తట్టుకొనలేరు. వేరువేరుగా తమ తమ ప్రతాపాలెట్టివో ప్రదర్శించిన వీరులు. వీరందరు ఏకంగా తాకినట్లయితే మన 
సైన్యం తల్లడిల్లిపోతుంది. పూర్వం పొందిన పరాభవంతో, అనుభవించిన దుఃఖాలతో మనల్ని నెదిరింపవచ్చినవారు 
గనుక అంత తేలికగా వెళ్ళరు. ప్రాణాలను లెక్కించక శక్తి ఉన్నంతవరకూ పెనగులాడుతారు. వారి దాడికి తట్టుకొని 
రణరంగంలో కాలూని నిలబడటం మనకు అశక్యం. 


మ. నరు€డీ మానమువా( డనంగ వశమే? నా కంతవా రెందు నె 

వ్వరులే; రింకను బుట్ట; రాపులికి దుర్వారోద్యముండైన యా 

హరియుం దోడటె! యేమి చెప్పుదు? నతం డా సేనలం గాచు నొ 

క్కరుండుం, గీటడంగించు నీ బలములన్‌ గాండీవదుర్దాంతుండై. 258 
ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ఈ మానమువాండు= ఈ కొలదివాడు; అనంగన్‌= అని చెప్పటానికి; నాకున్‌= నాకు; 
వశమే?= తరమా?; అంతవారు= అర్జునుపాటివారు; ఎందున్‌+ఎవ్వరున్‌ లేరు= ఎక్కడా ఎవ్వరూలేరు; ఇంకను పుట్టరు= 
మున్ముందు కలుగబోరు; ఆ పులికిన్‌= ఆ బెబ్బులికి; దుర్వార+ఉద్యముండ+ఐన= అడ్డగించరాని యత్నములుగల; హరియున్‌= 
ఆ నారాయణుడును; తోడు+అటె!= సహాయుడై ఉన్నాడట!; ఏమిచెప్పుదున్‌= ఏమనగలం? ఇక వేరే చెప్పాలా?; అతండు= 
అర్జునుడు; ఆ సేనలన్‌+కాచున్‌= పాండవసైన్యాన్ని రక్షిస్తాడు; ఒక్కరుండున్‌= తానొక్కడే; నీ బలములన్‌= నీ సేనలన్నింటినీ; 
గాండీవ దుర్జాంతు(డు+ఐ= గాండీవముచేత అణచరానివాడై; గీటడంగించున్‌= సంహరిస్తాడు. 


తాత్సర్యం: సుయోధనా! ఫల్లును డీపాటి వాడని నాకు చెప్పశక్యం కాదు. అంతటివాడు ఎప్పుడూ ఎక్కడా 
కనిపించటం లేదు. మున్ముందు అట్టివారు కలుగరుకూడా. ఆ బెబ్బులికి అడ్డగించరాని యత్నపరుడైన శ్రీహరి 
తోడ్చాటున్నదట. ఇక చెప్పవలసినదేముంది? గాండీవం అనే వింటిచేత అణచరానివాడై అత డొక్కడే తన 
సేనలన్నింటినీ కాపాడుకొంటాడు; నీ సేనలన్నింటినీ నిర్మూలిస్తాడు. 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 609 
ణి 
విశేషం: ఆ హరియున్‌ దోడ(టె-ఇచ్చట 'హరి' శబ్దమునకు సింహమని కూడా అర్థం. హరి= కృష్ణుడనెడి సింహము-శ్లిష్టరూపకం. 
అలం: రూపకం. పులికి సింహం తోడయితే ఇక చెప్పేదేమున్నది? - అనే విశేషార్థం ఇందులో సూచితం. 
వ. అనిన విని యక్కొలువున నున్న రాజుల మనంబు లెల్లను జేవ సెడియె; భీష్ముండు వెండియు నిట్లనియె : 
259 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+కొలువునన్‌+ఉన్న; రాజుల మనంబులు; ఎల్లను; చేవ చెడియెన్‌= సత్తువ కోల్పోయాయి; 
భీష్ముండు; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడి పలుకులు విని ఆ సభలో ఉన్నవారి మనస్సులు దిగాలుపడిపోయాయి. మరల భీష్ముడిట్లా 
చెప్పసాగాడు. 
సీ, “ద్రౌపదేయులు మహారథు లేవురును; వారి । తరమ యుత్తరుండును ధరణినాథ! 

యతిరథవర్యు. డయ్యభిమన్యు(; డర్లున । వాసుదేవుల కెనవచ్చువాండు; 

లఘుచిత్రములు నేర్చు లావును దాల్మియు€ । గలడు తండ్రులపాటు తలంచుచుండు. 

గావున బెడిదంబుగా బోరు; సాత్యకి । యతిరథోత్తముండు శౌర్యాన్వితుండు; 


తే. పాండవ స్నేహసక్తు(డై యుండు( గాన । నలుక మనమీ(ద( బెద్దయు. గలిగి పెనంగు; 
వీర లిరువురు( బరుసనివారు సమర । పరుల నొప్పింతు రీ యోధవరులనెల్ల. 260 


ప్రతిపదార్థం: ధరణినాథ!= దుర్యోధన మహారాజా!; (ద్రౌపదేయులు= (ద్రౌపదికుమారులైన ఉపపాండవులు; ఏవురును= 
ఐదుమందికూడ; మహారథులు= మహారథులని చెప్పదగినవారు; ఉత్తరు(డును= విరటుడి కొడుకైన ఉత్తరుడుకూడా; వారి 
తరమ= ఉపపాండవులవలె మహారథుడు; ఆ+అభిమన్యుండు= ఆ యభిమన్యుడు; అతిరథవర్యుండు= అతిరథోత్తముడు; 
అర్జున వాసుదేవులకున్‌= పార్టునకు, శ్రీకృష్ణునకు; ఎనవచ్చువాండు= సాటివచ్చేవాడు; లఘుచిత్రములు నేర్చున్‌= 
వింతవింతలాఘవములు అతడెరుంగును; లావును= బలం; తాల్మియున్‌= సహనం; కలండు= కల్షిఉన్నాడు; తండ్రులపాటు= 
తనతండ్రు లనుభవించిన కష్టాలను; తలంచుచున్‌+ఉండున్‌= స్మరిస్తూ ఉంటాడు; కావునన్‌= కాబట్టి; బెడిదంబుగాన్‌= 
దారుణంగా; పోరున్‌= యుద్దం చేస్తాడు; సాత్యకి= వృష్టి వంశస్టుడైన సాత్యకి; అతిరథ+ఉత్తముండు= అతిరథులలో శ్రేష్టుడు; 
శౌర్య+అన్వితుండు= పరా(క్రమంతో కూడినవాడు; పాండవ స్నేహసక్తుడు+ఐ= పాండవుల చెలిమియందు కోరిక గలవాడై; 
ఉండున్‌+కానన్‌= ఉంటాడు కనుక; మనమీ(దన్‌= మనయెడ; అలుక= కోపం; పెద్దయున్‌+కలిగి= మిక్కిలి కలిగి; పెనంగున్‌= 
మనతో పోరాడుతాడు; వీరలు+ఇరువురున్‌= అభిమన్యు సాత్యకులిద్దరు; పరుసనివారు= పారుష్యం కలవారు; సమరపరులన్‌= 
యుద్దమునందు ఆసక్తిగల; ఈ యోధవరులన్‌+ఎల్లన్‌= మన వీర యోధులందరినీ; నొప్పింతురు= బాధిస్తారు. 


తాత్సర్యం: ఉప పాండవులు ఐదుమందీ మహారథులు. వారితో సమానుడు ఉత్తరుడు. అభిమన్యుడు అతిరథులలో 
అ(గ్రేసరుడు. శ్రీకృష్ణార్ణునులకు సాటియైనవాడు. యుద్దపు మెలకువ లెన్నింటినో నేర్చినవాడు. శక్తిమంతుడు. 
సహనయుక్తుడు. అతడు తన తండ్రులు పడిన కష్టపరంపరలను తలపోసుకొంటూ ఉంటాడు. కనుక ఘోరంగా 
పోరాటం సాగిస్తాడు. సాత్యకి అతిరథులలో సిగబంతి. శౌర్యంతో కూడినవాడు. పాండవస్నేహమునందు 
సక్తమనస్కుడుగాన మన మీద అతడికి కోపం మెండు. ఆ కారణంతో మనతో లెస్సగా పోరాడుతాడు. అభిమన్యు 
సాత్యకు లిద్దరూ గండరగండలు. సంగ్రామలంపటులైన మన మేటి జోదులందరినీ వేధించక విడువరు. 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: (ద్రౌపదేయులు: పాంచాలి కుమారులు ఐదుగురు. వీరు ప్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, 
(శ్రుతసేనుడు అనేవారు. వీరినే ఉపపాండవు లంటారు. 


మ. అలంతింబోరు మహారథుల్‌ ద్రుపద మత్స్యాధీశు లుద్యద్దుజా 

బలశౌర్యాధ్యులు పాండురాజసుత సంబంధ ప్రియస్నేహముల్‌ 

కలిమింజేసి తదీయ దైన్యమునకుంగా నొచ్చియుం జచ్చియున్‌ 

గెలిపింపం దమకించి చొత్తు రని కేకీభూతచేతస్కులై. 261 
ప్రతిపదార్థం: ద్రుపద మత్స్య+అధీశులు= (ద్రుపదుడు, మత్య్యదేశాధిపతి విరాటుడు అనువారు; ఉద్యత్‌= 'పెంపారుతున్న; 
భుజాబల= బాహుబలం చేతను; శౌర్య= వి[క్రమంచేతను; ఆఢ్యులు= సంపన్నులు; అలంతిన్‌+పోరు= తేలికగా పోరాటంలో 
మనలను వదలరు; పాండురాజసుత= పాండవులతోడి; సంబంధ= చుట్టరికం; ప్రియస్నేహముల్‌= (పేమము, చెలిమి అనునవి; 
కలిమిన్‌+చేసి= కలిగినవారవటంచేత; తదీయదైన్యమునకున్‌+కాన్‌= పాండవుల దీనస్థితికై; నొచ్చియున్‌= బాధపడియూ; 
చచ్చియున్‌= మరణించటానికి సిద్దపడియూ; ఏకీభూత చేతస్కులు+ఐ= ఒకటిగాఉన్న మనస్సుకలవారై; గెలిపింపన్‌+తమకించి= 
విజయం సమకూర్చటానికి త్వరపడుతూ; అనికిన్‌+చొత్తురు= యుద్దరంగంలో ప్రవేశిస్తారు. 


తాత్సర్యం: పాంచాల దేశపు (ప్రభువైన (ద్రుపదుడు, మత్య్యదేశాధిపతి విరటుడు పెంపారు భుజశక్తితో, విక్రమంతో 
ఉద్దీపించే మహారథులు. పాండవులతో సఖ్యసంబంధాలు కలవారవటం వల్ల కౌంతేయుల కష్టపాటు తలంచుకొని 
వారికొరకు తాము నొచ్చిఅయినా, చచ్చిఅయినా వారిని గెలిపించటానికి ఏకమనస్సుతో యుద్దరంగంలోనికి ఉరుకుతారు. 


ఆ.  వీరగుణము బలము వీళయుంగలండు మ | హారథుండు శిఖండి; యతని తమ్ము 

డతిరథుండు దర్ప్వయుతుండు ధృష్టద్యుమ్ము( | డుగ్రతేజు. డనికి నుగ్రునట్ల. 262 
ప్రతిపదార్థం: శిఖండి= (ద్రుపదుడి తనయుడైన శిఖండి అనేవాడు; మహారథు(డు= మహారథుడు; వీరగుణము= శూరత్వం; 
బలము= శక్తి; వీకయున్‌= పట్టుదల; కల(డు= కలవాడు; అతని తమ్ము(డు= శిఖండి అనుజుడైన; ధృష్టద్యుమ్నుండు; 
అతిరథుండు= అతిరథుడు; దర్పయుతు(డు= గర్వంతో కూడినవాడు; అనికిన్‌= యుద్దానికి; ఉ(గ్రు+అట్ట= రుద్రుడివలె; 
ఉ([గ్రతేజుండు= భయంకరమైన (ప్రతాపం కలవాడు. 


తాత్పర్యం: శిఖండి మహారథుడు. శౌర్యం, శక్తి పట్టుదల కలవాడు. అతడి తమ్ముడు ధృష్టద్యుమ్నుడు అతిరధుడు. 
బాహుదర్సం కలవాడు. యుద్దంలో రుద్రుడివలె అతడు దారుణమైన ప్రతాపం చూపగలడు. 


క. అతని సుతు డర్దరథు( డా । ధృతవర్ముండు పిన్నవాండు త్రిమ్మటకా.డై 
మతిహీనత శస్తా స్త్ర । ప్రతతి పరిశ్రమములేక పాలసు డగుటన్‌. 263 


ప్రతిపదార్థం: అతని సుతుండు= ఆ ధృష్టద్యుమ్నుని కుమారుడు; ఆ ధృతవర్ముండు= ధృతవర్ముడనేవాడు; పిన్నవాండు= 
పసివాడు; (త్రిమ్మటకాయై= ఇచ్చవచ్చినట్టు తిరుగుచూ; మతిహీనతన్‌= తెలివితక్కువచేత; శస్త్ర+అస్త్రప్రతతి పరిశ్రమములేక= 
శస్తాస్త్ర విద్యాభ్యాసం లేక; పాలసుండు+అగుటన్‌= మూర్చుడయినందున; అర్హరథుండు= అర్రరథుడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడి కుమారుడు ధృతవర్ముడు చిన్నతనంనుండి దేశముల వెంట ఇచ్చవచ్చినట్లు తిరుగుతూ 
తెలివిలేక శస్తాస్త్ర విద్యాపరిశ్రమంలేక పాలసుడైనందున అర్హరథుడయ్యాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 611 


ఆ. చేది భూవిభుండు శిశుపాల తనయుండు । ధృష్టకేతు( డధిక ధీరమతి మ 
హారథుండు; భోజు. డజు. డనురాజులు । నట్టివార తెంపు నలవుం గలరు. 264 


ప్రతిపదార్థం: చేది భూ విభుండు= చేదిదేశాధిపతిఅయిన; శిశుపాలతనయుండు= శిశుపాలుడి యొక్క కుమారుడు; 
ధృష్టకేతుండు= ధృష్టకేతుడనేవాడు; అధిక ధీరమతి= మిక్కిలి ధైర్యంతో కూడిన మనస్సుకలవాడు; మహారథుండు= మహారథుడై 
ఉన్నాడు; భోజుడు అజుండు+అను రాజులు= భోజుడు, అజుడు అను సేర్చుకల నరపతులు; అట్టివారు+అ= మహారథులే; 
తెంపున్‌= సాహసమూ; అలవున్‌= బలమూ; కలరు= కలిగి ఉన్నారు. 


తాత్పర్యం: చేది దేశపురాజు శిశుపాలుడి యొక్క కుమారుడు ధృష్టకేతుడు. అతడు మిక్కిలి ధైర్యంతో గూడిన 
మనస్సుకలవాడు. అతడు మహారథుడు. భోజుడు అజుడు అనే పేర్చుగల నరపతులు కూడ మహారథులే. వారు 


బలసాహసాలు కలవారు. 


వ. ఉత్తమౌజుండును యుధామన్యుండును క్షత్ర దేవుండును జయంతుండును నమితౌజుండును విరాటుండును 
సత్యజితుండును ననం బరంగు పాంచాల కుల ప్రదీపకులు మహారథులు; మత్తమాతంగ బృందంబు 
చందంబునం బ్రతిబలంబు పయిం గవిసి కోలాహల బహుళంబుగా గలంపం జాలుదురు; కేకయపతు 
లేవురు సహోదరులు మహారథులు, కడింది మగలు, కెంపు రథంబుల మొత్తంబులతో. గార్డిచ్చు పగిదిం 
బొదువుదురు; కాశీశుండు నీలుండు సూర్యదత్తుండు మదిరాక్షుండు శంఖుండు విరాటజ్ఞాతులు 
మహారథులు వివిధాయుధ విద్యా విశారదులు; వారి పోరు భరంబై యుండు. 265 


ప్రతిపదార్థం: ఉత్తమౌజుండును; యుధామన్యుండును; క్షత్రదేవుండును; జయంతుండును; అమితౌజుండును; విరాటుండును; 
సత్యజితుండును; అనన్‌+పర(గు= అనే పేర్లతో ఒప్పారుతున్న; పాంచాలకుల (ప్రదీపకులు= పాంచాల వంశమును వెలిగించేవారు; 
మహారథులు= మహారథులై ఉన్నారు; మత్తమాతంగ బృందంబు+చందంబునన్‌= మదించిన గజసమూహంవలె; (ప్రతిబలంబుపయిన్‌= 
శత్రుసేనమీదికి; కవిసి= దుమికి; కోలాహలబహుళంబుగాన్‌= కలకలధ్వని చెలరేగేటట్టుగా; కలపన్‌+చాలుదురు= కలతనొందింప 
సమర్జ్హులు; కేకయపతులు= కేకయ రాజ్యాధీశులు; ఏవురు సహోదరులు= ఐదుమంది అన్నదమ్ములు; మహారథులు= 
మహారథులై ఉన్నారు; కడిందిమగలు= వారు శూరులు; కెంపురథంబుల మొత్తంబులతోన్‌= కెంపులతో నిర్మించిన 
రథసమూహాలతో; కార్చిచ్చుపగిదిన్‌= దావానలంవలె; పొదువుదురు= (క్రమ్ముకొంటారు; విరాటజ్ఞాతులు= విరాటమహారాజు 
దాయాదులైన; కాశీశుండు; నీలుండు; సూర్యదత్తుండు; మదిరాక్షుండు; శంఖుండు - ఈ ఏవురూ; మహారథులు= మహారథులై 
ఉన్నారు; వివిధ+ఆయుధ విద్యా విశారదులు= పలు తెరగులైన శస్త్రవిద్యలలో ప్రవీణులు; వారి పోరు భరంబు+ఐ+ఉండున్‌= 
వీరు సల్పు పోరాటం భరింపశక్యంకానిదై ఉంటుంది. 


తాత్పర్యం: తమ పుట్టుకచేత పాంచాల వంశాన్ని (ప్రకాశింపజేస్తున్న ఉత్తమౌజుడు యుధామన్యుడు క్షత్రదేవుడు 
జయంతుడు అమితౌజుడు విరాటుడు సత్యజితుడు అనే ఏడుగురున్నూ మహారథులు. వారు మదించిన ఏనుగుల 
గుంపువలె విరోధిసేనలపై దూకి కలకలధ్వని చెలరేగేటట్టు చీకాకు పరుస్తారు. కేకయ దేశాధిపతులు అయిదుమంది 
అన్నదమ్ములు మహారథులు. వారు మేటి వీరులు. కెంపురథాలతో దావానలం మాదిరి శత్రుసైన్యాలను 
చుట్టుముట్టుతారు. విరాటుడి దాయాదులైన కాశీశుడు నీలుడు సూర్యదత్తుడు మదిరాక్షుడు శంఖుడు అనేవారు 
మహారథులు. అనేక విధాలైన ఆయుధ విద్యలలో వారు నేర్పరులు. వారు సాగించే పోరాటం సహింపశక్యంకాదు. 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


చిత్రాయుధుండును జేకితానుండు మ । హారథు లిద్దజు నర్గునునకు( 

గూర్తురు, కయ్యాన కోర్తురు, నేర్పు, రా । యుధముల కెల్ల నత్యుగ్రు; లవ్వి 

ధము వార; చంద్రదత్త వ్యాఘ్రదత్తులు । వినుము సేనాబిందుండను నృపాలుC 
డతిరథోత్తము(డు మారుత పుత్తు నెన యతం । డొక్కరుండును వారి యుటీది లావు 


ఆ. పాండ్యు( డతిరథుండు బలంగంబు€ గలవాండు | సమరథుండు కాశ్యు. డమితబలుండు 
కుంతిభోజు. డాజికోవిదు' డతిరథుం | డతని యొద్దిజోదు లధికబలులు. 266 


ప్రతిపదార్థం: చిత్రాయుధుండును= చిత్రాయుధుడనేవాడును; చేకితానుండున్‌= యాదవరాజైన చేకితానుడును; మహారథులు= 
మహారథులై ఉన్నారు; ఇద్దణున్‌= వీరిరువురును; అర్జునునకున్‌; కూర్తురు= ఇష్టులై ఉన్నారు; కయ్యానకున్‌+ఓర్తురు= యుద్దం 
చేయటానికి సమర్ధులు; ఆయుధములకున్‌+ఎల్లన్‌+నేర్తురు= సకలాయుధాలతో పోరుసల్పడం తెలియుదురు; అతి+ఉగ్రులు= 
మిక్కిలి భయంకరులు; చం(ద్రదత్త వ్యాఘ్రదత్తులు= చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు; ఆ+విధమువారు+అ= చిత్రాయుధ 
చేకితానులవంటివారే; వినుము!; సేనాబిందుండు+అను నృపాలు(డు= సేనాబిందుడనేరాజు; అతిరథ+ఉత్తముండు= అతిరథులలో 
(శ్రేష్టుడు; మారుతపుత్రు+ఎన= భీమసేనుడికి సమానుడు; అతండు+ఒక్కరుండును= ఆ సేనాబిందు డొక్కడే; వారి+ఉణిదిలావు= 
వారి గొప్పబలం; పాండ్యు(డు= పాండ్యభూపతి; అతిరథుండు= అతిరథుడు; బలంగంబున్‌+కలవాండు= పరివారమున్నవాడు; 
కాశ్యుండు; సమరథుండు= సమరథుడై ఉన్నాడు; అమితబలుండు= అతడు మిక్కిలి శక్తి కలవాడు; కుంతి భోజుండు= 
కాశ్యుడి మేనత్త కుమారుడున్నూ, యాదవరాజున్నూ అయిన కుంతిభోజుడనేవాడు; అతిరథుడు; ఆజికోవిదుండు= యుద్ద 
ప్రావీణ్యం కల్గినవాడు; అతని+ఒద్ది+డోదులు= అతడి వద్ద ఉండే శూరులు; అధికబలులు= మిక్కుటమైన శక్తికలవారు. 


తాత్పర్యం: చిత్రాయుధుడు చేకితానుడు మహారథులు. వీరిద్దరూ అర్జునుడి పై (శ్రేమగలవారు. యుద్ద కీడయందు 
సమర్గులు. సకల శస్తాస్తాలెరింగినవారు. మిక్కిలి భయంకరులు. అట్టాంటి మహారథులే చంద్రదత్తుడు, వ్యాఘ్ర 
దత్తుడు. సేనాబిందుడనేరాజు అతిరథుడు. అత డొక్కడే వీరందరి శక్తి సామర్థ్యాలు కల్గినవాడు. పాండ్యరాజు 
అతిరథుడు. సేన కలవాడు. కాశ్యుడు సమరథుడు. మిక్కిలి బలశాలి. కుంతిభోజుడు అతిరథుడు. యుద్దం 
చేయటంలో నేర్పుగలవాడు. అతడి కడనున్న యోధులందరూ మిక్కిలి శక్తి సంపన్నులు. 


వ. రోచమానుండు మహారథుండు దేవసమానుండు. 267 


ప్రతిపదార్థం: రోచమానుండు= రోచమానుడనేవాడు; మహారథుండు; దేవసమానుండు= దేవతాతుల్యుడు. 


తాత్సర్యం: రోచమానుడనేవాడు మహారథుడు. అతడు వేల్పులతో సమానుడు. 


తే. అతిరథుల కెల్ల దల, తండ్రియట్టివాండ । యసురవిభుండు ఘటోత్కచుం; డా హిడింబ 
కొడుకు మాయాబలంబున నొడుచు€ బగట | నతనికడ దానవానీక మగ్గలంబు. 268 


ప్రతిపదార్థం: ఆ హిడింబకొడుకు= హిడింబయనే దానవకాంతకు పుట్టిన; ఘటోత్కచుండు; అతిరథులకున్‌+ఎల్లన్‌+తల= 
అతిరథులందరికంటె మిన్న; తండ్రిఅట్టివాండు+అ= తన జనకుడైన భీమసేనుడి వంటివాడే; అసురవిభు(డు= రాక్షసులకు 
నాయకుడు; మాయాబలంబునన్‌= తనకున్న మాయాశక్తిచేత; పగణున్‌= శత్రువులను; ఒడుచున్‌= జయిస్తాడు; అతనికడన్‌= 
వాడిదగ్గర; దానవ+అనీకంబు= రాక్షస సమూహం; అగ్గలంబు= మిక్కుటం. 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 613 
(=) 


తాత్సర్యం: హిడింబ అనే దైత్యకాంతకు జనించిన ఘటోత్కచుడు అతిరథుడు. అతడు తన జనకుడైన 
భీముడితో సమానుడు. రాక్షసులకు నాయకుడు. తన మాయామహిమచేత శత్రువులను ఓడించగలడు. వాడికడ 
రాక్షస సైన్యం మెండు. 


విశేషం: ఘటోత్కచుడి జన్మవృత్తాంతం: లాక్షాగృహదహనానంతరం భీమసేనుడు అర్హరాత్రంలో తల్లితో సహోదరులతో 
బిలద్వారంనుండి వెలువడి గంగానదిని దాటి సాయం సమయానికి హిడింబాసురుడు నివసించే వనం చేరాడు. అక్కడొక 
మర్రిచెట్టు (క్రింద గమనాయాసంతో అందరూ నేలపరుండి నిద్రపోయారు. భీముడు వారిని కనిపెట్టుకొని మేల్కొని ఉన్నాడు. 
ఆ సమీపంలో మామిడి గున్నల మధ్యనున్న మండపంలో నుండి హిడింబాసురుడు వారినందరినీ చూచాడు. ఇన్నాళ్ళకు 
మానవమాంసం లభించిందని సంతోషపడి వారిని చంపి తెచ్చుటకై తన చెల్లెలు హిడింబను పంపాడు. ఆమె మనుజ స్తీ 
స్వరూపంతో వచ్చింది. భీమసేనుడిని చూచి మోహించింది. విషయమంతా అతడికి తెలిపింది. హిడింబాసురుడు తడవోర్వక 
వచ్చి భీముడితో మాటాడుతున్న చెల్లెలిమీద నిప్పులు గ్రక్కాడు. ఆమె భయంతో భీముడి మరుగు జొచ్చింది. తల్లికి 
సోదరులకు నిద్రాభంగమవుతుందని వృకోదరుడు హిడింబుడిని దూరంగా ఈడ్చుకొని పోయాడు. హోరాహోరీగా వారు 
పోరాడుతుండగా ధర్మజాదులు మేల్కొన్నారు. హిడింబ వారికి నమస్కరించి తాను రాక్షసకాంతననీ, తనకు [తైకాలికజ్ఞానం 
కలదనీ, భీముడిని వలచాననీ, తన్ను రక్షింపుడనీ వారిని వేడుకొన్నది. ఇంతలో హిడింబుడిని సంహరించి వచ్చిన భీముడితో 
కుంతీదేవి, “ఈమె పరమసాధ్సి, వేరుగా తలంపక పరిగ్రహించు'మని పల్కి అతడిని ఒడబరిచింది. పగళ్ళు యథేచ్చగా 
విహరిస్తూ రాత్రులు మా యొద్ద ఉండండని వారిని కోరింది. “పుత్రుడు కలిగేవరకూ ఈమెను పరిగ్రహిస్తా'నని భీముడు తల్లికి 
మాట ఇచ్చాడు. అక్కడికి వ్యాసభగవానుడు వచ్చి “దీని పేరు కమలపాలిక. మహాసత్తుడైన కొడుకును కంటుంది. ఆపద్విషయంలో 
అతడు మిమ్ము కాపాడుతాడు" అని చెప్పి వెళ్ళిపోతాడు. పాండవులు వ్యాసమునీంద్రుడి వచనానుసారంగా అచటినుండి 
శాలిహోత్రుడి ఆశ్రమానికి తరలివెళ్ళుతారు. వారక్కడ వసిస్తున్న కాలంలో భీముడివలన హిడింబకు సద్యోగర్భంలో 
కామరూపధరుడైన ఘటోత్కచుడు ఉద్భవిస్తాడు. పుట్టగనే అతడు నవయౌవనశాలి, సకలాస్త్రశస్త్ర కుశలుడు, అపరిమిత రాక్షస 
పిశాచ బలసమేతుడు అయి, తలిదండ్రులకు కుంతీదేవికి నమస్కరిస్తాడు. తమకు పెద్దకొడుకని వారందరూ ముచ్చట 
పడుతుండగా కొన్నాళ్ళు వారితోఉండి తండ్రులతో అతడు 'నేను నా బలగంతో వెళ్ళి ఇష్టమైన చోట నివసిస్తాను. 
పనిగల్గినప్పుడు నన్ను స్మరించండి. వెంటనే వస్తానని పల్కి తల్లిని తోడ్కొని ఉత్తరదిశాభిముఖుడై వెళ్ళుతాడు. కురుక్షేత్ర 
యుద్దం మొదలయింది. ఘటోత్కచుడు సం(గ్రామంలో కురుసైన్యాన్ని నిర్మూలించసాగాడు. అప్పుడు కౌరవవీరులు కర్గుడితో- 
'ఇంద్రదత్తమైన శక్తిని ఇతని మీద ప్రయోగించు. భీమార్జునులు నిన్నేమిచేస్తారు? అని (ప్రోత్సహించారు. ఆ తరుణంలో 
ఘటోత్కచుడు విజృంభించి కర్టుడి రథరథ్యాలను గదాఘాతంతో కూల్చివేశాడు. అతడిని నొప్పించాడు. వీడి చేతిలో తనకు 
చావు తప్పదని రాధేయుడు నిర్లయించుకొన్నాడు. వాసవు డిచ్చిన ఆ ఘోర శక్తిని భీమనందనుడిపై వేశాడు. ఘటోత్కచుడు 
భయంకర మరణం పాలయ్యాడు. పాండవులు దుఃఖితులయ్యారు. శ్రీకృష్ణుడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించి 
ఆనందంతో నాట్యంచేస్తూ, రథస్టుడైన అర్జునుడిని కౌగిలించుకొని వెన్ను చరిచాడు. 'మేమంతా విలపిస్తుంటే బావా! ఏమిటీ 
విచిత్ర వర్తనం?" అని అర్జునుడు (ప్రశ్నించాడు. శౌరి ఇట్టా అన్నాడు: “ఇం(ద్రు డిచ్చిన శక్తి కర్టుడి దగ్గరుండగా నిన్ను 
(బ్రతికించుకొనటం దుష్కరమని భావిస్తూ వచ్చాను. ఆ చింత తీరింది, కర్షుడికి కవచకుండలాలు మునుపే పోయాయి. ఇపుడు 
ఇంద్రదత్త సాధనమూ పోయింది. ఇక రాధేయుడిని నీవు సుకరంగా గెలుస్తావు. ఈ ఘటోత్కచుడు కిమ్మీర బక హిడింబాసురుల 
కోవలోనివాడు. ధర్మద్వేషం, రోషం కల్గి ఉండటంవలన ఒకప్పుడు ఒప్పమి రావచ్చు. ఆ దానవుల మాదిరి వీడూ నశించటం 
నాకు అభిమతం. వీడు రావణుడి వంటివాడు. ఇపుడు చావకపోతే తరువాతనైనా నేను చంపవలసివచ్చేది. అందుచేత అర్జునా! 
నాకిది సంతోషకాలంగాని శోకసమయం కాదన్నాడు. ఆ మాటలు వింటున్న సాత్యకి అన్నగారి నడిగాడు- ఇన్నాళ్ళు ఈ 
శక్తిని కర్ణుడు విజయుడి మీద ఎందుకు ప్రయోగించలేదని. 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


“అతనివారంతా ఈ పని చేయుమని కర్గుడికి బోధిస్తూనే ఉంటారు. తాను అట్టా తప్పక చేస్తానని అతడు చెపుతూనే 
ఉంటాడు. తీరా పోరాడే సమయంలో వారంతా ఆ విషయం మరచిపోయేటట్టు నేను చేస్తుంటాను” అంటూ శ్రీకృష్ణుడు 
ధృష్టద్యుమ్నుడిని పేర్కొని సాత్యకిని చూచి 'మీరూ, నా ప్రాణాలూ, ఈ త్రిలోకీరాజ్యమూ పార్భుడివలె నా కూర్మికి పాత్రాలు 
కావు. ఆ శక్తి ఘటోత్కచుడి ప్రాణాలు హరించి వమ్మయిపోయింది. ఈ రాత్రి నేను హాయిగా నిద్రపోతాను' అన్నాడు. 


వ. నాకుం దో(చినవారిం బేరుకొంటి; నింతియకాని, రెండు వీళ్ళను మంచి మగలు పెక్కండ్రు గలిరని చెప్పి 
గాంగేయుండు. 269 

ప్రతిపదార్థం: నాకున్‌; తోంచినవారిన్‌= జ్ఞప్తికివచ్చినవారిని; పేరుకొంటిన్‌= చెప్పాను; ఇంతియకాని= ఇంతేతప్ప; రెండువీళ్ళను= 
థ కా 


ఉభయ సైన్యాలందును; మంచిమగలు= మేటి వీరులు; పెక్కండ్రు కలరు= పలువురున్నారు; అనిచెప్పి; గాంగేయుండు= 
భీష్ముడు. 


తాత్సర్యం: నాకు జ్ఞప్తికి వచ్చినవారిని గురించి చెప్పాను. ఇంతేకాని, ఉభయ పక్షాలందు మేటి వీరులెంతోమంది 
ఉన్నా'రని భీష్ము డింకా ఇట్లా పలికాడు: 


క. “పాండవుల దిక్కు రథికు ల । ఖండిత బలులైన నా మొగంబునంబడి యు 
ద్దండత చూపంగ లేరు శి । ఖండిని నొక్కరుని. జంపంగాని కుమారా! 270 


ప్రతిపదార్థం: కుమారా!= వత్సా, సుయోధనా!; పాండవులదిక్కు రథికులు= పాండవ పక్షమందున్న రథికులు; అఖండితబలులు+ 
ఐనన్‌= సంపూర్ణమైన శక్తిగలవారైనప్పటికినీ; నా మొగంబునన్‌+పడి= నా బారినబడి; ఉద్దండతన్‌+చూప(గన్‌ +లేరు= 
విజృంభించలేరు; కాని= ఐననూ; శిఖండిని+ఒక్కరునిన్‌= ఒక్క శిఖండిని మాత్రం; చంపన్‌= సంహరించలేను. 


తాత్సర్యం: “పాండవ పక్షమందలి రథికులు అకుంఠిత బలవంతులైనప్పటికీ నా ముందు విజృంభించలేరు కాని, 
నేను శిఖండిని మాత్రం చంపలేను.” 


క. అనవుడు దుర్యోధను. 'డా । తని మీరు వధింపమికి. గతం బేమియొకో! 
విన దుగనేనిం జెపుండా' । యనుటయు నిట్లనియె భీష్ముం డతనికి నెమ్మిన్‌. 271 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని భీష్ముడు పలుకగా; దుర్యోధనుండు= సుయోధనుడు; మీరు= మీరు; ఆతనిన్‌= శిఖండిని; 
వధింపమికిన్‌= చంపకుండుటకు; కతంబు= కారణం; ఏమి+ఒకో!= ఏమో!; వినన్‌+తగున్‌+ఏనిన్‌= నేను వినటానికి 
తగినవిషయమైతే; చెపుండా= చెప్పండి; అనుటయున్‌= అని అడుగగా; అతనికిన్‌= దుర్యోధనుడికి; నెమ్మిన్‌= (ప్రీతితో; 
భీష్ముండు= దేవవ్రతుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: భీష్ముడి మాటలు విని దుర్యోధనుడు మీ రా శిఖండిని చంపకుండటానికి హేతువేమో తెలియదు. 
నేను వినదగినదయితే చెప్పండి” అని అడుగగా పితామహు డిట్లా అన్నాడు: 


వ. ఏ నా శిఖండిని. జంపమికి మూలంబు సాలం గలదు; తత్తృవంచం బంతయు వివరించెద 


నాకర్ణింపుము: 272 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 615 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఆ శిఖండిని; చంపమికిన్‌= సంహరించకుండటానికి; మూలంబు చాలన్‌+కలదు= కారణ మెంతో 
ఉన్నది; తద్‌+(ప్రపంచంబు+అంతయున్‌= ఆ వివరాలన్నీ; వివరించెదన్‌= విశదపరుస్తాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: నేను శిఖండిని చంపకుండటానికి కారణం చాలా ఉన్నది. ఆ విషయమంతా వివరిస్తాను వినుము: 


భీష్ణు(డు దుర్యోధనున కంబోపాఖ్యానంబు సెప్పుట (సం. 5-170-1) 


(ఈక 


శంతను పిమ్మట సత్యవతీ దేవి । యనుమతితోడ జిత్రాంగదునకు 
సామ్రాజ్యపట్టంబు సమ్మతి. గట్టితి; । నల్పకాలంబున నతండు దీటెం; 
దత్పరోక్షావస్థ( దదనుసంభవుని వి । చిత్రవీర్యుని రాజు. జేసి, పెండ్లి 
సేయంగం దివిరి, కాశీపతి కూంతులు । కన్యలు మువ్వురు గలుగుటయును 


తే. నాత డర్జిం దదీయ స్వయంవరమున । కఖిల నృపతుల( బిలిపించె ననియు నెటి(గి 
తల్లి కెలి(గించి యొంటిమై( దత్పురమున । కాయితం బయిపోయితి నరద మెక్కి. 273 


ప్రతిపదార్థం: శంతనుపిమ్మటన్‌= శంతనుమహారాజు తరువాత; సత్యవతీదేవి+అనుమతితోడన్‌= సత్యవతీ దేవియొక్క 
అంగీకారంతో; చిత్రాంగదునకున్‌= ఆమె పుత్రుడైన చిత్రాంగదుడికి; సమ్మతిన్‌= ఇచ్చతో; సామ్రాజ్యపట్టంబు+కట్టితిన్‌= 
హస్తినాపుర సామ్రాజ్యానికి అభిషిక్తుడిని చేశాను; అల్పకాలంబునన్‌= పట్టాభిషిక్తుడైన కొద్దికాలానికే; అతండు+తీటెన్‌= అతడు 
మరణించాడు; తద్‌+పరోక్ష+అవస్టన్‌= చిత్రాంగదుడి పరోక్షంలో; తద్‌+అనుసంభవునిన్‌= ఆతడి తమ్ముడైన; విచిత్రవీర్యునిన్‌= 
విచిత్రవీర్యుడిని; రాజున్‌+చేసి= (ప్రభువుగాచేసి; పెండ్లి+చేయంగన్‌= పెండ్లిచేయటానికి; తివిరి= పూనుకొని; కాశీపతికూంతులు= 
కాశీరాజాయొక్క పుత్రికలు; మువ్వురు కలుగుటయును= ముగ్గురుండుటయు; ఆత(డు= ఆ+కాశీరాజు; అర్థిన్‌= ప్రీతితో; 
తదీయస్వయంవరమునకున్‌= తన కొమార్తెల స్వయంవరానికి; అఖిల నృపతులన్‌= రాజులందరినీ; పిలిపించెన్‌= ఆహ్యానించాడు; 
అనియున్‌+ఎటి.౧= అనికూడా తెలిసికొని; తల్లికిన్‌+ఎణి(గించి= నా జననికి తెల్సి; ఒంటిమైన్‌= ఒంటరిగా; అరదము+ఎక్కి= 
రథ మారోహించి; ఆయితంబు+అయి+పోయితిన్‌= సన్నాహంతో వెళ్ళాను. 


తాత్సర్యం: శంతను మహారాజు తరువాత సత్యవతీ దేవి అంగీకారంతో ఆమె పుత్రుడైన చిత్రాంగదుడికి 
సామాజ్యపట్టం కట్టబెట్టాను. రాజయిన కొద్దికాలానికే అతడు అంతరించాడు. ఆతడి పరోక్షంలో అతడి తమ్ముడైన 
విచిత్రవీర్యుడిని రాజును చేసి, వివాహం జరిపించటానికి పూనుకొన్నాను. కాశీరాజుకు ముగ్గురు కొమార్తెలు కలరనీ, 
అతడు తన పుత్రికల స్వయంవరానికి రాజులందరినీ ఆహ్యానించాడనీ తెలిసి, ఆ విషయం మా తల్లికి తెలిపి 
నేనొక్కడనే రథమెక్కి కాశీనగరానికి సన్నాహంతో వెళ్ళాను. 


విశేషం: హస్తినాపురాధీశ్యరుడైన శంతను మహారాజు పరమానురాగంతో దాశరాజుకూతురు సత్యవతిని వివాహమై, ఆమెయందు 
చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులను కన్నాడు. వాళ్ళు సంప్రాప్త యౌవనులు కాకమునుపే శంతనుడు 
పరలోక గతుడైనాడు. భీష్ముడు తండ్రికి పరలోక (క్రియలు నిర్వర్తించి చిత్రాంగదుణ్ణి రాజ్యాభిషిక్తుడిని కావించాడు. అతడు 
గర్వంతో ఊరక సుర దనుజ మనుజ గంధర్వులను ఆక్షేపిస్తూ వచ్చాడు. అందుకు కోపించి చిత్రాంగదుడు అనే గంధర్వుడు 
అతడిపై యుద్ధానికి వచ్చాడు. కురుక్షేత్రంలో నరాధిపతి చిత్రాంగదుడు గంధర్వపతి చిత్రాంగదుడితో తలపడ్డాడు. హోరాహోరీగా 
పోరాటం సాగింది. మాయాయుద్దంలో అతిదక్షుడైన గంధర్వుడు రవితేజుడైన చిత్రాంగదుడిని సంహరించాడు. ఇలా చిత్రాంగదుడు 
గంధర్వ నిహతుడు కాగా, అతడి పరోక్షంలో భీష్ముడు విచిత్రవీర్యుడిని కౌరవరాజ్యానికి అభిషిక్తుడిని చేశాడు. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


విచిత్రవీర్యుడి వృత్తాంతం: 

విచిత్రవీర్యుడు ఆరూఢయౌవనుడు కాగానే భీష్ముడు అతడికి వివాహం చేయసంకల్పించాడు. కాశీరాజు తన 
పుత్రికలకు స్వయంవరం చాటించడం విని గాంగేయుడు అక్కడికి వెళ్ళి స్వయంవరానికి మూగిన రాజులంతా వెరచి వెరగుపడి 
చూస్తుండగా కాశీరాజు దుహితలను ముగ్గురినీ రథమెక్కించుకొని, 'నా తమ్మునికి వివాహం చేయటానికి వీరిని గొంపోతున్నాను. 
'బ్రాహ్మము మొదలైన అష్ట వివాహాలలో క్షత్రియులకు గాంధర్వ, రాక్షసాలు ఉత్తమాలు. స్వయంవరంలో జయించి వివాహం 
కావటం అంతకంటే ఉత్తమం. ఇక్కడ చేరిన రాజలోకాన్ని జయించి ఈ కన్యలను తోడ్కొని చనడం ధర్మం. అడ్డుపడేవారుంటే 
అడ్డగించండి చూస్తాను" అని కాశీరాజుతో పలికి, వస్తూ ఉండగా అతడిని రాజులెదిరించి పరాజితులయ్యారు. భీష్ముడు 
ఏకవీరుడై కన్యలతో ఏగుతుంటే సాళ్వుడు వెంటనంటాడు. భీష్ముడు మార్కొని అతడి రథాన్ని రథ్యాలను సారథిని 
కూల్చివేశాడు. భగ్నరథుడు, భగ్నమనోరథుడు అయి సాళ్వుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. 

అంబ, అంబిక, అంబాలిక అనే ఆ మువ్వురు కన్యలతో భీష్ముడు పురం చేరగానే, వారిలో అంబ తనను సాల్వపతి 
('ప్రేమించగా తండ్రిచే అతడికి పూర్వదత్తనైనాను అన్నది. భీష్ము డామెను విడిచి, మిగిలిన ఇద్దరినీ తమ్ముడికిచ్చి పెళ్ళిచేశాడు. 
విచిత్రవీర్యుడు సకలవ్యాపారాలు వదలి కాశీరాజు యొక్క దుహితలతో విహరిస్తూ అధిక కామాసక్తివలన శోషించి మరణించాడు. 
అతడికి పరలోక విధులు జరిపి గాంగేయుడు తల్లిని, మరదళ్ళను ఓదార్చి అరాజకమయిన రాజ్యాన్ని అకలంకంగా 
ప్రతిపాలిస్తూ వచ్చాడు. ఆ తర్వాత శంతనువంశం నిల్పటానికి సత్యవతీదేవి నియోగం వలన అంబిక, అంబాలికలు వ్యాస 
ప్రసాదం వలన ధృతర్నాష్టునీ పాండురాజునూ కన్నారు. వీరిద్దరూ విచిత్రవీర్యుడికి క్లేత్రజులైన కొడుకులు. 


వ. ఇవ్విధమునం జని యమ్మహోత్సవంబున నలంకృతలై యున్న యంబయు నంబికయు నంబాలికయు 
ననుముద్దియల మువ్వురంబట్టి రథంబుపయి.బెట్టి కొనిరా నచ్చటి రాజులెల్లను జతురంగ బలంబులతో వచ్చి 
నన్నుం బొదివినం బటువిశిఖానల శిఖా కలాపంబున వే(డిమి చూపి వారి నిలువరించి, యరుగుదెంచి 
సత్యవతికి నప్పాలంతుల నొప్పించిన నద్దేవి విచిత్రవీర్యునకు వారల వివాహంబు సేయ నుద్యోగించె; 
నట్టియెడ నమ్మువ్వురయందుం బెద్దయదియైన యంబయను కన్యక నాతో నిట్లనియె: 274 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; చని; ఆ+మహా+ఉత్సవంబునన్‌; అలంకృతలు+ఐ= అలంకరించబడినవారై; ఉన్న; అంబయున్‌; 
అంబికయున్‌; అంబాలికయున్‌ అను; ముద్దియలన్‌= కాంతలను; మువ్వురన్‌; పట్టి; రథంబుపయిన్‌+పెట్టికొని; రాన్‌= రాగా; 
అచ్చటి రాజులు+ఎల్లను; చతురంగబలంబులతోన్‌; వచ్చి; నన్నున్‌; పొదివినన్‌= (క్రమ్ముకొనగా, ఆవరించగా; పటువిశిఖ+ 
అనలశిఖా కలాపంబునన్‌= తీవ్రములైన బాణాలనెడి అగ్నిజ్వాలల యొక్క సముదాయంతో; వేండిమి చూపి= (ప్రతాపం నెరపి; 
వారిన్‌; నిలువరించి= అడ్డగించి; అరుగుదెంచి= వచ్చి; సత్యవతికిన్‌; ఆ+పొలంతులన్‌= ఆపడతులను; ఒప్పించినన్‌= అప్పగించగా; 
ఆ+దేవి= ఆ సత్యవతి; విచిత్రవీర్యునకున్‌; వారలన్‌, వివాహంబు చేయన్‌; ఉద్యోగించెన్‌= యత్నించింది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో; ఆ+మువ్వుర అందున్‌; పెద్ద+అది= పెద్దది; ఐన; అంబ; అను కన్యక; నాతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టు అన్నది. 


తాత్సర్యం: నేను కాశీనగరానికి వెళ్ళి స్వయంవరోత్సవంలో అలంకరించబడి ఉన్న అంబ, అంబిక, అంబాలిక అనే 
ముగ్గురు కన్యలను పట్టుకొని రథంలో పెట్టుకొని వస్తుండగా అక్కడ జేరిన రాజులంతా చతురంగ బలాలతో వచ్చి 
నన్ను చుట్టుముట్టారు. నేను తీవ్ర శరాలనెడి అగ్నిజ్వాలల తాపం చూపి వారిని ముందడుగు వేయకుండా 
నిలిపివేసి హస్తినకు వచ్చి ఆ అతివలను మా అమ్మకు అప్పగించాను. ఆమె వారి నిచ్చి విచిత్రవీర్యుడికి పెళ్ళి 
చేయాలని యత్నిస్తుండగా ఆ ముగ్గురిలో పెద్దది అయిన అంబ అనే కన్య నాతో ఇట్టా అన్నది: 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 617 


తే. “'సౌంభపురవల్లభుండైన సాళ్వుమీంద6 । దలంపు గలదు నా; కతండును దగులు గలిగి 
యుండు నాదెస; నీవు ధర్మోత్తరుండ; | వతని పాలికి( దగ నన్ను ననుపవయ్య!' 275 


ప్రతిపదార్థం: సౌంభపురవల్లభుండు+ఐన= సౌంభపట్టణ (ప్రభువైన; సాళ్వుమీ(దన్‌= సాళ్వుడిపై; నాకున్‌= నాకు; తలంపు 
కలదు= ఉద్దేశమున్నది; అతండును= సాళ్వుడుకూడ; నాదెసన్‌= నాపట్ల; తగులు కలిగి+ఉండున్‌= మమకారం కలిగి ఉన్నాడు; 
నీవు= నీవు; ధర్మ+ఉత్తరుండవు= ధర్మమెజింగినవారిలో ('శ్రేష్టుడవు; అతనిపాలికిన్‌= ఆతడి చెంతకు; తగన్‌= ఒప్పుగా; 
నన్నున్‌= నన్ను; అనుపవు+అయ్య!= పంపుమయ్యా! 


తాత్పర్యం: 'సౌంభపట్టణాధీశ్వరుడైన సాళ్వుడిమీద నాకు అనురాగమున్నది. అతడుకూడ నాయెడ మమత కలవాడు. 
నీవు ధార్మికులలో అ(గ్రగణ్యుడవు కనుక, అతడి చెంతకు నన్ను సాదరంగా పంప వేడుకొంటున్నాను.” 


క. అనవిని సత్యవతికి. జె। ప్పిన నాయమ వనుప నంబం బెంపుగ వృద్దాం 
గనలం దోడుగ నప్పుడ । పనిచి యనిచితిని జనంబు ప్రస్తుతిసేయన్‌. 276 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అని అంబ చెప్పగా ఆలకించి; సత్యవతికిన్‌+చెప్పినన్‌= నేను ఆ విషయాన్ని సత్యవతీదేవి 
కెరిగించగా; ఆయమ= ఆమె; పనుపన్‌= పంపగా; అంబన్‌= అంబను; పెంపుగన్‌= వైభవంగా; వృద్ద+అంగనలన్‌= ముదుసలి 
(స్త్రీలను; తోడుగన్‌= తోడిచ్చి; అప్పుడ= వెంటనే; పనిచి= నియమించి; జనంబు (ప్రస్తుతి చేయన్‌= జనులు మిక్కిలికొనియాడుతుండగా; 
అనిచితిని= పంపాను. 


తాత్పర్యం: అంబ పలుకులు విని నేను ఆ విషయం సత్యవతికి తెలిపాను. ఆమె అంబను సాళ్వుడిపాలికి 
పంపటానికి సమ్మతించింది. ప్రజలు నన్ను (ప్రస్తుతిస్తూ ఉండగా, వెంటనే నేను వృద్దాంగనలను తోడిచ్చి ఆమెను 
వైభవంగా సాళ్వుని కడకు పంపాను. 


వ. ఇట్లు పనిచి తక్కిన కన్నెల నిరువురం బాణిగ్రహణంబు చేయించితి. 277 


ప్రతిపదార్థం: ఇట్టు; పనిచి= పంపి; తక్కిన కన్నెలన్‌= మిగిలిన కన్యలైన అంబికను, అంబాలికను; ఇరువురన్‌= ఇద్దరినీ; 
పాణిగ్రహణంబు చేయించితిన్‌= నా తమ్ముడి కిచ్చి వివాహం చేయించాను. 


తాత్సర్యం: ఇట్లా అంబను సాళ్వుడికడకు పంపివేసి, అంబిక అంబాలిక అనే ఇరువురు కన్యలను విచిత్రవీర్యుడికిచ్చి 


పరిణయం జరిపించాను. 


క అంబయు నట సాళ్వుని కడ । కుం బోయిన నతండు ‘భీష్మ కొనిపోయిన దా 
నిం బరచుం గైకొన ధ । ర్మంబే? కన్యాత్వ మెడలె మగువా నీకున్‌. 278 


ప్రతిపదార్థం: అంబయున్‌= అంబయూ; అట= అక్కడ; సాళ్వుని కడకున్‌= సాళ్వుడి దగ్గరకు; పోయినన్‌= వెళ్ళగా; 
అతండు= ఆ సాళ్వుడు; భీష్ముకొనిపోయినదానిన్‌= భీష్ముడు బలాత్కారంగా తీసికొని వెళ్ళినట్టి; పరచున్‌= దుష్టురాలిని; 
కైకొనన్‌= పత్నిగా (గ్రహించటం; ధర్మంబే?= న్యాయమా?; మగువా!= ఓ కాంతా!; నీకున్‌= నీకు; కన్యాత్వము+ఎడలెన్‌= 
కన్యాత్వం తొలగిపోయింది. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అంబ సాళ్వుడి దగ్గరకు పోగా అతడు “నీవు భీష్ముడిచేత అపహరించబడిన కులటవు. నిన్ను పత్నిగా 
స్వీకరించటం న్యాయంకాదు. నీకు కన్యాత్వం పోయింది. 


వ. ఇంక నిన్ను భార్యగా వరియింపం దగునే? యనిన గామశరపీడిత యగుచు నక్కామిని యతని 
కిట్లనియె: 279 


ప్రతిపదార్థం: ఇంకన్‌; నిన్నున్‌; భార్యగాన్‌; వరియింపన్‌; తగునే?= యుక్తమా?; అనినన్‌; కామశరపీడిత+అగుచున్‌= 
మన్మథబాణాలతో బాధింపబడినదై; ఆ+కామిని= ఆకాంత; ఆతనికిన్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: ఇక నిన్ను భార్యగా వరించటం తగదు” అని సాళ్వుడు పలుకగా మన్మథబాణ బాధితఅయి అంబ 
అతడితో ఇట్లా అన్నది: 


తే. 'తమ్మునికిం గాంగ భీష్ముం డుదగ్రనృత్తి( । గన్నియలం గొనిపోయెడు( గాన బలిమి 

నన్ను( గొనిపోయె; నాచేత నిన్ను వినిన । యపుడె పుత్తెంచె దూషింప ననఘ! తగునె? 280 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; తమ్మునికిన్‌+కా(గన్‌= తన తమ్ముడైన విచిత్రవీర్యుడికొరకై; భీష్ముడు= గాంగేయుడు; 
ఉద(గ్రవృత్తిన్‌= గర్వప్రవృత్తితో; కన్నియలన్‌= కన్యలను; బలిమిన్‌= బలాత్కారంగా; కొనిపోయెడున్‌+కానన్‌= తీసికొనివెళుతున్నాడు 
గనుక; నన్నున్‌+కొనిపోయెన్‌= నా చెల్లెళ్ళతో నన్నుగూడ తోడ్కొని వెళ్ళాడు; నాచేతన్‌= నావలన; నిన్నున్‌+వినిన+అపుడె= 
నినుగూర్చి నేను చెప్పిన వెంటనే; పుత్తెంచెన్‌= నన్ను నీ చెంతకు పంపాడు; దూషింపన్‌+తగునె?= నిందించటం న్యాయమా? 


తాత్సర్యం: పుణ్యాత్ముడా! భీష్ముడు తన తమ్ముడి కొరకై బలాత్కారంగా కన్యలను గొనిపోతుండటం వలన 
నన్నుగూడ వారితోపాటు తీసికొనివెళ్ళాడు. నావలన నిన్ను నే వలచిన సంగతి వినిన వెంటనే, నన్ను నీకడకు పంపి 
వేశాడు. మరి దూషింపదగిన విషయం ఇందులో ఏముంది? 


వ. మా తండ్రి యెటుంగక స్వయంవరాలంకారంబు నాకుం జేయించిన కతంబున నింత వుట్టె; భీష్ముండు నా 
చెలియండ్రం దన తమ్మున కిచ్చి నన్ను నీకడకుం దగ ననిచె; దీన నేమి తప్పని మటియు ననేకప్రకారంబులం 
బలికిన వినక తన్నుం జేకొనక సాళ్వుండు. 281 
ప్రతిపదార్థం: మా తండ్రి; ఎజుంగక; స్వయంవర+అలంకారంబు= స్వయంవరానికైన శృంగారం; నాకున్‌; చేయించిన; 
కతంబునన్‌= కారణంచేత; ఇంత పుట్టెన్‌= ఇంత జరిగింది; భీష్ముండు; నా చెలియండ్రన్‌= అంబికను, అంబాలికను; తన 
తమ్మునకున్‌; ఇచ్చి; నన్నున్‌; నీకడకున్‌; తగన్‌+అనిచెన్‌= మర్యాదగా పంపించాడు; దీనన్‌= ఇందులో; తప్పు+ఏమి?; అని; 
మజీయున్‌; అనేక (ప్రకారంబులన్‌= పలువిధాల; పలికినన్‌; వినక; సాళ్వుండు; తన్నున్‌= తనను; చేకొనక= (గ్రహించక. 


తాత్సర్యం: నేను నిన్ను వలచుట మా తండ్రి ఎరుగడు. అందుచేత నాకు స్వయంవరాలంకారం చేయించాడు. 
ఆ కారణంచేత ఇంతపని జరిగింది. భీష్ముడు నా చెల్లెళ్ళిద్దరినీ తన తమ్మున కిచ్చి, నన్ను నీ దగ్గరకు మర్యాదగా 
పంపాడు. ఇందులో తప్పేముంది?” అని బహువిధాల అంబ చెప్పినప్పటికీ సాళ్వుడు ఆమెను స్వీకరించలేదు. 


క కరుణంబుగ నేడ్డు తలోదరి. । 'బోపొ మ్మిచట నింకం దడయకు' మని మం 
దిరము వెడలంగ నడిచిన । నరిగి నదియు నార్తచిత్తయై వికలగతిన్‌. 282 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 619 


ప్రతిపదార్థం: కరుణంబుగన్‌= జాలికలిగేటట్టు; ఏడ్చు= విలపించు; తలోదరిన్‌= అంబను; పోపొమ్ము= వెంటనే వెళ్ళిపొమ్ము; 
ఇచటన్‌= ఇక్కడ; ఇంకన్‌= మరి; తడయకుము+అని= ఆలసించవద్దని; మందిరమున్‌ వెడలంగన్‌+అడిచినన్‌= తన భవనం 
విడిచిపోయేటట్లు తరుమగా; అదియున్‌= అంబయు; ఆర్తచిత్త+ఐ= దుఃఖిత మనస్కురాలై; వికలగతిన్‌= తడబడే నడకతో; 
అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: అంబ జాలి కలిగేటట్టు విలపించింది. “ఇక నిక్కడ నిలువ వద్దు పోపొ'మ్మని ఆమెను సాళ్వుడు గద్దించి 
తన భవనంనుంచి తరిమివేశాడు. ఆమె తడవాటుతో దుఃఖపూరిత హృదయంతో వెళ్ళిపోయింది. 


వ. చనిచని యవ్వెలంది యిట్లని వితర్మించు. 283 


పతిపదార్లం: చని చని= వెళ్ళి వెళ్ళి; ఆ+వెలంది= ఆ మగువ; ఇట్లు+అని; వితరి౦చున్‌= ఆలోచించింది. 
Ee @థ భఖ 3) C7 గ 


తాత్పర్యం: అంబ సాళ్ళపురినుండి కదలి వెళ్ళి వెళ్ళి తనలో తాను ఇట్లా వితర్కించుకొన్నది. 


తే. “సాక్వునకు(గాని యపుడ సంసారమునకు. । బాసితిన; యింక భీష్ముని పాలి కేల 

యరుగ? నాతండు మూల మీ హానికెల్లం। గాన నాతని సాధింతుగాక యేను. 284 
ప్రతిపదార్థం: సాళ్వునకున్‌= సాళ్ళభూపతికి; కాని+అపుడు+అ= పనికిరానప్పుడే; సంసారమునకున్‌= సంసారసౌఖ్యాలకు; 
పాసితిన్‌+అ= దూరమయ్యాను; ఇంకన్‌= ఇక; భీష్ముడి పాలికిన్‌= భీష్ముని దగ్గరకు, అరుగన్‌+ఏల?= వెళ్ళుటెందుకు?; ఈ 
హానికిన్‌+ఎల్లన్‌= ఈ కీడునకంతకు; మూలము= కారణం; ఆతండు+ ఆ భీష్ముడే; కానన్‌= కాబట్టి; ఏను= నేను; ఆతనిన్‌= 
గాంగేయుడిని; సాధింతున్‌+కాక= సాధించి తీరుతాను. 


తాత్సర్యం: 'సాళ్వుడికి నేను ఇల్లాలుగా పనికిరానప్పుడు మరెవ్వరికినీ కొరగాను. నా బ్రదుకు చట్టు బండలయింది. 
ఇప్పుడు నేను భీష్ముడి దగ్గరకు వెళ్ళి మాత్రం ఏమి ప్రయోజనం? ఈ చేటున కంతకు మూలం భీష్ముడే కనుక, 
అతడిని సాధించి తీరుతాను. 


క గాంగేయు గెల్వ నెవ్వరి । కిం గొలందియె? తపముపేర్మి గెలిచెదగా' కం 
చుం గాంత చనియె సంయమి । పుంగవు లొక కొందటున్న పుణ్యస్టలికిన్‌. 285 
ప్రతిపదార్థం: గాంగేయు గెల్వన్‌= భీష్ముడిని జయించటం; ఎవ్వరికిన్‌= ఎట్టివారికిన్నీ; కొలందియె?= శక్యమా; తపముపేర్మిన్‌= 


తపస్సుయొక్క ఆధిక్యంచేత; గెలిచెదన్‌+కాక= జయిస్తాను సుమా!; అంచున్‌= అని; కాంత= అంబ; సంయమి పుంగవులు= 
మునిశ్రేష్ణులు; ఒక కొందణు= కొంతమంది; ఉన్న పుణ్యస్థలికిన్‌= ఉన్నట్టి పవిత్ర ప్రదేశానికి; చనియెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: గంగాపుత్రుడిని గెలవటం ఎవరికినీ తరంకాదు; కనుక అతల్ణి తపస్సుచేత గెలుస్తా'నని నిశ్చయించుకొని 
అంబ మునీశ్వరులు కొందరున్నట్టి ఒక పావన ప్రదేశానికి వెళ్ళిపోయింది. 


వ. చని వారలకుం దనవృత్తాంతం బెటింగించిన వా 'రిది రాజులు చేసిన పని సాధులచేత( జక్కంబడునే 
యనిన నవ్వనిత 'తపశ్చరణంబునకు వచ్చితి ననుటయు, 'నీవు సుకుమారవు; నీకిది సొప్పుడునే? తండ్రి 
పాలికిం బొ; మ్మదియ పరమ ధర్మం'బని పలికిన వారి కన్నారీరత్నం బిట్లనియె; 286 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చని; వారలకున్‌+తన వృత్తాంతంబు= తన సమాచారం; ఎటింగించినన్‌; వారు; ఇది రాజులు చేసిన పని; 
సాధులచేతన్‌; చక్కన్‌+పడునే?= అనుకూలించ గలదా? అనినన్‌; ఆ+వనిత= ఆమె; తపస్‌+చరణంబునకున్‌= తపస్సు 
సలుపుటకు; వచ్చితిన్‌; అనుటయున్‌= అని పలుకగా; నీవు సుకుమారవు= మృదువైన దానవు; నీకున్‌ ఇది; చొప్పడునే?= 
సాధ్యమగునా?; తండ్రిపాలికిన్‌*పొమ్ము; ఇదియ పరమధర్మంబు= ఉత్తమ ధర్మం; అని పలికినన్‌; వారికిన్‌; ఆ+నారీరత్నంబు= 
ఆ తరుణీమణి; ఇట్టు+ అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్సర్యం: అంబ వెళ్ళి ఆ మునీశ్యరులకు తన కథ సమస్తం చెప్పింది. వారు విని, “ఇది రాజులు చేసినపని; 
సాధువుల చేత చక్కబడగలదా? అని సమాధాన మిచ్చారు. అప్పుడు అంబ తాను తపస్సు చేయటానికి ఇక్కడికి 
వచ్చానని చెప్పింది. “నివు పరమ సుకుమారవు. తపస్సు చేయటం నీకు శక్యం కాదు. నీ తండ్రి దగ్గరకు వెళ్ళుము. 
ఇదే పరమ ధర్మం” అని మునులు చెప్పారు. వారికి ఆ వనితామణి ఇట్టా అన్నది: 


క “ఎవ్వరు నెటుం/గక యుండంగ । నివ్వనమున( దపముసేంత యిది నిర్ణయ మే 
నెవ్వారి కడకు నేమని । యెవ్విధి. బోనేర్చుదాన? నేటికి బంధుల్‌? 287 


ప్రతిపదార్థం: ఎవ్వరున్‌+ఎయింగక+ిఉండంగన్‌= ఎవ్వరికీ తెలియకుండా; ఈ వనమునన్‌= ఈ అరణ్యంలో; తపముచేంత= 
తపస్సు చేయటం; ఇది= ఇదే; నిర్లయము= నా నిశ్చయం; ఏను= నేను; ఎవ్వారికడకున్‌= ఎవ్వరి దగ్గరకు; ఏమి+అని= ఏ 
మొగం పెట్టుకొని; ఏ+విధిన్‌= ఏ రీతిగా? పోన్‌+నేర్చుదానన్‌?= పోగలను? బంధుల్‌+ఏటికిన్‌?= చుట్టాలతో నాకు ఇక 
పనేముంది? 


తాత్సర్యం: ఎవ్వరికీ తెలియకుండ ఈ అరణ్యంలో తపస్సుచేయటమే నా నిశ్చయం. నేను ఎవ్వరిదగ్గరకు ఏ 
మొగం పెట్టుకొని ఎట్టా వెళ్ళగలను? ఇక చుట్టాలతో నా కేమిపని? 


వ. అని చెప్పు నవసరంబున నయ్యాశ్రమంబునకు హోత్రవాహనుండను రాజర్షి వచ్చిన నమ్మును లభ్యాగత 
పూజలు చేసిన యనంతరంబ యంబం గనుంగొని 'యిక్కన్నియ యెక్కడిది? దీని విషాదంబునకుం గారణం 
బే?మని యడిగి, వారివలన దాని జన్మప్రకారంబును దద్వృత్తాంతంబును విని, తన కూంతుకూంతు రగుట 
యెలింగి యయ్యంగన వినం దపస్విజనంబులకు. జెప్పి, యప్పాలంతిం దన యంకతలంబున నునిచికొని 
వెండియు నడుగ సవిస్తరంబుగా నచ్చేడియ చెప్పిన విని, శోకించి యవ్విషమ ప్రకారంబునకు నిస్తారంబు. 
జింతించి. 288 


ప్రతిపదార్థం: అని చెప్పు+ అవసరంబునన్‌= అని చెప్పే సమయంలో; ఆ+ఆ(శ్రమంబునకున్‌= ఆ తపోవనమునకు; 
హోత్రవాహనుండు; అను; రాజ+బుషి వచ్చినన్‌= రాజర్షి రాగా; ఆ+మునులు; అభ్యాగత పూజలు= అతిథి పూజలు; చేసిన; 
అనంతరంబ= పిమ్మట; అంబన్‌; కనుంగొని; ఈ+కన్నియ= ఈ బాల; ఎక్కడిది?= ఎక్కడనుంచి వచ్చింది?; దీని; 
విషాదంబునకున్‌= దుఃఖమునకు; కారణంబు; ఏమి+అని; అడిగి= హోత్రవాహనుడు (ప్రశ్నించి; వారివలనన్‌= ఆ మునులవలన; 
దాని జన్మ ప్రకారంబును= ఆమె కాశీరాజ పుత్రిక అంబ అన్న విషయం; తద్‌+వృత్తాంతంబునున్‌= ఆమె భీష్ముడిచేత 
హస్తినకు కొనిరాబడి; సాళ్వునిచేత తిరసృతఅయి తపస్సు చేసికొనటానికి ఆ వనానికి వచ్చిన సంగతి; విని, తన కూత 
కూంతురు+అగుట= తన కొమార్తె బిడ్డ కావటం; ఎటీంగి; ఆ+అంగన వినన్‌= అంబ వినేటట్టు; తపస్వి జనంబులకున్‌+చెప్పి= 
మునుల కెరింగించి; ఆ+పొలంతిన్‌= ఆ పడతిని; తన+అంకతలంబునన్‌+ఉనిచికొని= తన ఒడిలో కూర్చుండబెట్టుకొని; 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 621 
@ 
వెండియున్‌ అడుగన్‌= మరల ఆమెనే అడుగగా; ఆ+చేడియ= ఆ చెలువ; సవిస్తరంబుగాన్‌= విపులంగా; చెప్పినన్‌= తన 


వృత్తాంతము తెల్పగా; విని; శోకించి= దుఃఖించి; ఆ+విషమ ప్రకారంబునకున్‌= ఆ విపరీత విధానానికి; నిస్తారంబున్‌+చింతించి= 
తరణోపాయం ఆలోచించి. 


తాత్సర్యం: అని అంబ చెపుతున్న సమయంలో ఆ మునుల ఆశ్రమానికి హోత్రవాహనుడనే రాజర్షి వచ్చాడు. వారు 
ఆ మహాభాగునకు అతిథిపూజలు చేశారు. పిమ్మట హోత్రవాహనుడు అంబను చూచి “ఈ కన్య ఎవరు? ఈమె 
దుఃఖానికి కారణమేమి?” అని మునులను (ప్రశ్నించాడు. వారు ఆమె కాశీరాజ పుత్రికఅనీ, సాళ్వుడిని వరించినదనీ, 
భీష్ముడిచే బలాత్కారంగా హస్తినాపురికి కొనిరాబడిన కారణంవలన సాళ్వుడిచేత తిరసృతయై తపస్సు చేయటానికి 
ఇక్కడికి వచ్చినదనీ తెలిపారు. ఆ సంగతి విని అంబ తన దౌహిత్రి అని ఆమెతోపాటు మౌనులు ఆలకించగా 
హో(త్రవాహనుడు చెప్పి, ఆ బాలామణిని తన ఒడిలో నిడుకొని మరల ఆమె వృత్తాంత మడిగాడు. ఆమె విపులంగా 
తన విషయం తెల్పగా విని అతడు దుఃఖించాడు. ఆమెను ఆ విషమ పరిస్థితినుండి తప్పించుటకు ఉపాయం 
ఆలోచించి. 


ఉ. “నీ కిది యేటికిం దప? మనింద్యచరిత్రవు నీవు; నిన్ను నేం 
జేకొని కాతు; నొక్క గతిం జెప్పెద, భార్గవరాము నాశ్రిత 
శ్రీకరు( గాన్సు; మాపదలు చెంద(గనీ( డత డాశ్రయించినన్‌; 
శోకము దక్కు మన్న విని సుందరి యల్లన యత్తపస్వితోన్‌. 289 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; తపము+ఇది+ఏటికిన్‌?= ఇట్లా తపం చేయటమెందుకు?; నీవు అనింద్య చరిత్రవు= నీవు 
దూషింపదగని నడవడి కలదానవు; నిన్నున్‌= నిన్ను; నేన్‌= నేను; చేకొని= స్వీకరించి; కాతున్‌= రక్షిస్తాను; ఒక్కగతిన్‌= ఒక 
మార్గమును; చెప్పెదన్‌= నీకు తెలుపుతాను; ఆశ్రిత శ్రీకరున్‌= ఆ(శ్రయించినవారికి శుభములు కలిగించునట్టి; భార్గవరామున్‌= 
భృగువంశాన జనించిన పరశురాముడిని; కాన్సుము= దర్శించుము; అతండు= ఆ మహాత్ముడు; ఆ(శ్రయించినన్‌= తనను 
శరణు జొచ్చినచో; ఆపదలు చెందంగన్‌+-ఈండు= కష్టాలు పొందనియ్యడు; శోకము+తక్కుము= దుఃఖం వదలుము; అన్నన్‌= 
అని హోత్రవాహనుడు చెప్పగా; విని= ఆలకించి; సుందరి= అందగత్తెయగు అంబ; అల్లన= తిన్నగా; ఆ+తపస్వితోన్‌= ఆ 
మునీంద్రుడితో 


తాత్సర్యం: “నీవు తపస్సు చేయటమెందుకు? దోషంలేని నడవడి గలదానవు. నిన్ను నేను రక్షిస్తా. ఇందు కొకమార్గం 
చెపుతా. ఆ(శ్రయించినవారికి శుభాలిచ్చే భృగుకుల సంజాతుడైన పరశురాముడిని దర్శించు. తనను ఆశ్రయించిన 
వారికి కష్టాలు కలుగనివ్వక కాపాడుతాడు. అమ్మా! చింత మానుము' అని హోత్రవాహనుడు పలుకగా విని ఆ 
రాజర్షితో అంబ ఇట్లా అన్నది. 


ఆ. “పరశురాము( గానంబడయుట యెక్కడ । గలుగు? నాత. డెట్లు కరుణసేయు?' 
ననం దపస్వి యిట్టు లను 'మహేంద్రంబను | పర్వతమున జేయు పరమతపము. 290 


ప్రతిపదార్థం: పరశురామున్‌= పరశురాముడిని; కానన్‌+పడయుట= దర్శించ గలగటం; ఎక్కడన్‌= ఎచ్చోట; కలుగున్‌= 
సంప్రాప్తిస్తుంది? ఆత(డు+ఎట్టు+ కరుణ చేయున్‌?= భార్గవరాముడెట్టా కరుణిస్తాడు?; అనన్‌= అని అంబ అడుగగా; తపస్వి= 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ మౌని; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; మహేంద్రంబు+అను పర్వతమునన్‌= మహేంద్రగిరిలో; పరమ 
తపమున్‌+చేయున్‌= ఆయన గొప్ప తపస్సు చేస్తుంటాడు. 


తాత్పర్యం: 'పరశురాముడిని ఎక్కడ దర్శించటానికి వీలవుతుంది? అతడు న న్నైలా కరుణించగలడు?” అని 
హో(త్రవాహనుడిని అంబ అడుగగా, 'అతడు మహేంద్రశైలంలో ఘనతపశ్చర్యలో ఉంటాడు" అని ఆ రాజర్షి 
సమాధాన మిచ్చాడు. 


వ. నన్ను మన్నించుం గావున మదీయ దౌహిత్రి వగుట యెటింగిన నిన్ను రక్షించు; నందు€ బొమ్మను 
సమయంబునం బరశురామశిష్యుం డగు నకృతవ్రణుండను ముని వచ్చి, యతిథి సత్మారంబులం బూజితుందై 
యున్నం బ్రియపూర్వకంబుగా నా హోత్రవాహనుండు 'భార్గవుం డెయ్యెడ నున్నవాణి'డని యడిగిన. నతం 
డిట్లనియె: 291 

ప్రతిపదార్థం: నన్నున్‌; మన్నించున్‌= ఆదరిస్తాడు; కావునన్‌= కనుక; మదీయ దౌహిత్రివి+ అగుటన్‌= నీవు నా కొమార్తె 
బిడ్డవని; ఎటింగినన్‌= తెలిసికొంటే; నిన్నున్‌; రక్షించున్‌; అందున్‌+పొమ్ము= అక్కడికి వెళ్ళుము; అనుసమయంబునన్‌= అని 
హో(త్ర వాహనుడు చెప్పేవేళకు; పరశురామ శిష్యుండు+అగు అకృతవ్రణుండు; అను ముని వచ్చి; అతిథి సత్కారంబులన్‌; 
పూజితుండు+ఐ= గౌరవింపబడి; ఉన్నన్‌; (ప్రియపూర్వకంబుగాన్‌= పేమపురస్సరంగా; ఆ హోత్రవాహనుండు; భార్గవుండు= 
పరశురాముడు; ఏ+ఎడన్‌= ఎచ్చోట; ఉన్నవాండు?= ఉన్నాడు; అని; అడిగినన్‌; అతండు= అకృతవ్రణుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'అమ్మా! పరశురాముడు నన్ను ఆదరిస్తాడు. నీవు నా కొమార్తె బిడ్డవు అని అతడు తెలిసికొంటే చాలు, 
తప్పక నిన్ను కాపాడుతాడు; కనుక అచటికి వెళ్ళుము” అని హోత్రవాహనుడు చెపుతున్న సమయంలో పరశురాముడి 
శిష్యుడైన అకృతవ్రణుడు అనే ముని అక్కడికి వచ్చాడు. అతిథి సత్కారాలు అందుకొన్న తరువాత స్నేహపూర్వకంగా 
హో(త్రవాహనుడు ‘భార్గవరాముడు ఇప్పు డెక్కడున్నాడు?” అని ప్రశ్నించగా అకృతవ్రణుడు ఇట్లా అన్నాడు: 
క. “తన ప్రియసఖుండవు నీవని | మునిజనులకు. జెప్పుచుండు ముదమున నిన్నుం 

గనుంగొనంగ నెల్లి యిచటికిం। జనుదెంచు ననేక శిష్య సంఘము తోడన్‌.” 292 


ప్రతిపదార్థం: నీవు; తన ప్రియసఖుండవు+అని= తనకు అనుంగు నెచ్చెలికాడవని; ముదమునన్‌= సంతోషంతో; 
మునిజనులకున్‌= మునీశ్వరులకు; చెప్పుచున్‌+ఉండున్‌= నిను గూర్చి చెపుతూ ఉంటాడు; నిన్నున్‌= నిన్ను; కనుంగొనంగన్‌= 
చూడటానికి; ఎల్లి= రేపు; అనేక శిష్య సంఘముతోడన్‌= పెక్కుమంది శిష్యులయొక్క సమూహంతో; ఇచటికిన్‌= ఇక్కడికి; 
చనుదెంచున్‌= వస్తాడు. 


తాత్సర్యం: 'నీవు తనకు గారాబు మిత్రుడవని ఆయన మునీశ్యరులందరికీ సంతోషంతో చెపుతుంటాడు. నిన్ను 
చూడటానికి రేపు పలువురు శిష్యులతో బయలుదేరి వా రిక్కడికి వస్తారు. 


తే. అనిన విని యెల్లవారును నధిక హర్ష । మెస(గ నున్నంత మజునాండ యేగుదెంచె 
భార్గవుం; డమ్మునీంద్రులు పరమభక్తి । నర్చ లిచ్చిరి హోత్ర వాహనుండు గనియె. 293 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 623 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అకృతవ్రణుడు చెప్పగా ఆలకించి; ఎల్లవారును= అందరు; అధికహర్షము+ఎస(గన్‌= మిక్కిలి 
సంతోషం అతిశయించగా; ఉన్న+అంతన్‌= ఉంటుండగా; మణునా(డు+అ= ఆ మరుసటిదినమే; భార్గవుండు= పరశురాముడు; 
ఏగుదెంచెన్‌= విచ్చేశాడు; ఆ ముని+ఇంద్రులు= అచ్చట ఉన్న మునీశ్వరులు; పరమభక్తిన్‌= మిక్కుటమైన భక్తితో; అర్భలు+ 
ఇచ్చిరి= పూజలు చేశారు; హోత్రవాహనుడు; కనియెన్‌= భృగురాముడిని చూచాడు. 


తాత్సర్యం: అకృతవ్రణుడు పల్కినమాటలు విని అందరూ మిక్కిలి సంతోషించారు. వారట్లా ఆనందంతో ఉండగా 
మరునాడు పరశురాము డక్కడికి వచ్చాడు. వారు మిక్కిలి భక్తితో ఆయనకు అతిథి పూజలు సలిపారు. ఆ పిదప 
హోత్రవాహనుడు ఆయనను దర్శించాడు. 


వ. కని పరశురాముని సంభావనంబును సంభాషణంబును బడసి కాశిరాజు కన్యకం జూపి, “యిది నా దొహిత్రి; 
దీని వృత్తాంతం బంతయు విను’ మని య మ్మానినిం గానిపించిన నదియును. 294 


ప్రతిపదార్థం: కని= చూచి; పరశురాముని సంభావనంబును= పరశురాముడి యొక్క ఆదరాన్ని; సంభాషణంబును= 
ప్రీయపూర్వకమైన సల్ల్హాపాన్ని; పడసి= పొంది; కాశిరాజు కన్యకన్‌+చూపి= భృగురాముడికి కాశీరాజాయొక్క పుత్రికను చూపి; 
ఇది= ఈమె; నా దౌహి(త్రి= నా కొమార్తె బిడ్డ; దీని వృత్తాంతంబు= దీని సమాచారం; అంతయున్‌= సమస్తం; వినుము+ 
అని= ఆలకించుమని; ఆ+మానినిన్‌= ఆ నారీమణిని; కానిపించినన్‌= చూపగా; అదియును= అంబయు. 


తాత్సర్యం: హోత్రవాహనుడు పరశురాముడిని సందర్శించి ఆతడి మన్ననలు పొందాడు. ప్రియపూర్వక సంభాషణ 
అయిన తరువాత కాశీరాజపుత్రికను చూపి, “ఇది నా మనుమరాలు; కొమార్తెబిడ్డ. ఈమె కథనంతా ఆలకించు” 
మని అంబను చూపగా. 


చ. కను(గవ నశ్రుధార లొలుకం జరణానతయైన, రాము డి 
ట్లను “విను హోత్రవాహనుని యట్టుల యేనును నీకు; నీ మనం 
బున గల చింతయంతయును బుచ్చెద; నాకడం జేరి తింక నీ 
ననటం దొలంగంబెట్టి గరువంబుగ జెప్పుము దీని మూలమున్‌. 295 


ప్రతిపదార్థం: కను(గవన్‌= రెండు కనులనుండి; అ(శ్రుధారలు+ఒలుకన్‌= కన్నీటి ధారలు కారగా; చరణ+ఆనత+ఐనన్‌= 
తన పాదాలపై వ్రాలగా; రాముండు= పరశురాముడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా పలికాడు; విను(ము)= అమ్మా! ఆలకించు; 
నీకున్‌= నీకు; ఏనును= నేనుకూడ; హో(త్రవాహనుని+అట్టుల= హో(త్రవాహను డెట్లో అట్టే తాతనని తలంచుము; నీ 
మనంబునన్‌+కల= నీ హృదయంలో ఉన్న; చింత+అంతయును= విచారాన్నంతా; పుచ్చెదన్‌= తొలగిస్తాను; నా కడన్‌+ 
చేరితి(వి= నా దగ్గరకు వచ్చావు; ఇంకన్‌= ఇక; నీ వనటన్‌+తొలంగన్‌+పెట్టి= స్త్‌ దుఃఖాన్ని దూరంగా ఉంచి; గరువంబునన్‌= 
ధైర్యంగా; దీనిమూలమున్‌= నీ విషాదానికి గల కారణాన్ని; చెప్పుము= నా కెరిగింపుము. 


తాత్పర్యం: రెండు కనులనుండి కన్నీటిధారలు కారుతుండగా తన పాదాలపై (వాలిన అంబను జూచి 

పరశురాము డిట్లా అన్నాడు: 'తల్లీ! నీకు హోత్రవాహను డెట్లో నేనూ అట్లే. నీవు నన్నాశ్రయించావు. నీ మదిలో 
౧ ౧ ౧ ౧ 

నెలకొన్న దుఃఖమంతా తొలగిస్తాను. ఇక విచారం వీడి ధైర్యంతో నీ మనస్తాపానికి హేతువైన వృత్తాంతం నాకు 


చెప్పు. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని యమ్మహాత్మునకు నంబ దనవృత్తాంతం బంతయు సవిస్తరంబుగా. జెప్పి 'నీ వార్తశరణ్యుండవు; 

నా పరిభవంబు దీర్చి నన్ను రక్షింపు'మనవుడు నతం డిట్లనియె: 296 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+మహా+ఆత్మునకున్‌; అంబ; తన వృత్తాంతంబు+అంతయున్‌= తనచరిత్రనంతా; 
సవిస్తరంబుగాన్‌+చెప్పి= విపులంగా నుడివి; నీవు; ఆర్త శరణ్యుండవు= ఆర్తులకు రక్షకుడవు; నా పరిభవంబు+తీర్చి= నా 
అవమానమును తొలగించి; నన్నున్‌; రక్షింపుము; అనవుడున్‌= అని అంబ చెప్పగా; అతండు= పరశురాముడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: పరశురాముడి పల్కులు విని అంబ ఆ మహానుభావుడికి తన సంగతి అంతా విపులంగా వెల్లడించి, 
'దేవా! నీవు దీనరక్షకుడవు. నా అవమానం బాపి నన్ను కాపాడు'మని పల్కింది. అపుడు పరశురాము డిట్టాఅన్నాడు. 


క. “పరిభవము రెండు దెటి(గుల( । దరుణీ తోంచినది; సాళ్వుం దగ దేర్తునొ? యు 

ద్ధురుం డగు భీష్మునిం దీర్తునొ; । కరము ప్రియంబెద్ది హృదయగతముం జెపుమా!' 297 
ప్రతిపదార్థం: తరుణీ!= అంబా!; పరిభవము= నీకు కల్గిన అవమానం; రెండు తెజంగులన్‌= రెండు విధాలుగా; తోంచినది= 
నాకు గోచరించింది; సాళ్వున్‌= సాళ్వుడిని; తగన్‌= తగినట్లు; తేర్తునొ?= శిక్షింతునో?; ఉద్దురుడు+అగు= గర్వితుడైన; 
భీష్మునిన్‌= గాంగేయుడిని; తీర్తునా?= దండింతునో?; కరము ప్రియంబు+ఎద్ది= నీ కీ రెండు విధాలైన చర్యలలో మిక్కిలి 
ఇష్టమైన దేదో; హృదయగతమున్‌+చెపుమా!= నీ మనసులోని విషయం నాకు తెలుపుము. 


తాత్సర్యం: 'అంబా! నీకు గల్గిన అవమానమునకు రెండు కారణాలు నాకు తోచాయి. సాళ్వుని శిక్షించుమంటావా? 
భీష్ముని దండించుమంటావా? ఈ రెంటిలో ఏది నీ మనసుకు మిక్కిలి ఇష్టమో దానిని చెప్పు". 


చ. అనవుడు నింతి యిట్లను 'మహాపురుషా! నను సాళ్వు. డింక గై 

కొన(; డది సాలు; భీష్ముదెస( గోపము నా మది గల్లియుండు; నా 

తని వధియింప( బూని యిటు తాపసవృత్తికి వచ్చి యిచ్చటన్‌ 

నిను గని యీ పరాభవము నీంగంగ నీ శరణంబు. జొచ్చితిన్‌. 298 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పరశురాముడు పలుకగా; ఇంతి= అంబ; ఇట్టు+అనున్‌= ఈరీతిగా చెప్పింది; మహాపురుషా!= 
ఓ మహానుభావా!; ననున్‌= నన్ను; సాళ్వుండు= సాళ్ళభూపతి; ఇంకన్‌+కైకొనండు= ఇక నన్ను భార్యగా స్వీకరించడు; అది 
చాలు= కనుక అతడిని దండించనక్కరలేదు; భీష్ముదెసన్‌= భీష్ముడి విషయంలో; కోపము= (క్రోధం; నా మదిన్‌= నా 
హృదయంలో; కల్లి+ఉండున్‌= కలిగిఉన్నది; ఆతనిన్‌= గాంగేయుడిని; వధియింపన్‌+పూని= చంపటానికి నిశ్చయించి; ఇటు 
తాపసవృత్తికిన్‌ వచ్చి= ఈ రీతిగా తపస్సు చేయాలని వచ్చి; ఇచ్చటన్‌= ఈ ఆశ్రమంలో; నినున్‌+కని= నిన్ను దర్శించి; ఈ 
పరాభవమున్‌+నీ(గ(గన్‌= ఈ అవమానం తొలగించుకొనుటకై; నీ శరణంబున్‌+చొచ్చితిన్‌= నిన్ను రక్షకుడిగా ఆశ్రయించాను. 


తాత్పర్యం: పరశురాముడి పలుకులు విని అంబ ఇట్టన్నది: ' మహాత్మా! నన్ను సాళ్వు డిక పత్నిగా స్వీకరించడు. 
అతడిని దండించి ఫలం లేదు. నన్ను బలాత్కారంగా హస్తినకు తెచ్చిన భీష్ముడిపై నాకు మనసులో కోపముంది. 
అతడిని చంపటానికై తపస్సు చేయవలెనని ఇక్కడికి వచ్చాను. నిన్ను దర్శించి ఈ అవమానం తొలగించు 
కొనటానికి నీ శరణు జొచ్చాను.” 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 625 


తే. అనిన 'నా చెప్పినట్ల గంగాత్మజుండు । సేయు జేయక తక్కిన శితశరముల 

నతని బడవైతు; నూటిడు మబల! నీకు(। దపము సేయంగ నేటికి. దనువు డయ్య?' 299 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అంబ పలుకగా; నా చెప్పిన+అట్టు+అ= నేను వచించినవిధంగా; గంగా+ఆత్మజుండు= 
గంగకొడుకు భీష్ముడు; చేయున్‌= ఆచరిస్తాడు; చేయక తక్కినన్‌= ఆచరించకుంటే; శితశరములన్‌= వాడి బాణాలతో; 


అతనిన్‌+పడన్‌+వైతున్‌= వాడిని నేలగూలుస్తాను; ఊబడుము= ఓర్చుకో! అబల!= అంబా!; తనువు డయ్యన్‌= శరీరం 
బడలిపోగా; నీకున్‌= నీకు; తపము చేయంగన్‌+ఏటికిన్‌= తపస్సు చేయటం ఎందుకు? 


తాత్సర్యం: 'నేను చెప్పినట్టు గాంగేయుడు చేస్తాడు. చేయకపోతే వాడిబాణాలతో వాడిని కూల్చివేస్తాను. ఓర్చుకో. 
శరీరం శుష్కించగా నీవు తపస్సు చేయవలసిన అక్కర లేదు.” 


పరశురాము( డంబం దోడుకొని భీష్ముని యొద్దకు వచ్చుట (సం. 5-178-23) 


క అని పలికి పరశురాముండు । సనుదెంచెను మునిజనంబు సమ్మదమున( దో 
జనుదేరం గురుక్షేత్రం । బున కుద్దతి. గాశిరాజపుత్రిం గొనుచున్‌. 300 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించినవాడై; పరశురాము(డు= భార్గవరాముడు; మునిజనంబు= మునీశ్వరులు; సమ్మదమునన్‌= 
సంతోషంతో; తోన్‌+చనుదేరన్‌= తన వెంబడి రాగా; కాళిరాజపు(త్రిన్‌+కొనుచున్‌= కాశీరాజు కొమార్తెను తీసికొని; 
కురుక్షేత్రంబునకున్‌= కురుక్షేత్రమనే (ప్రదేశానికి; ఉద్దతిన్‌= దర్పంతో; చనుదెంచెను= వచ్చాడు. 

ఠా 


తాత్సర్యం: అట్లా అంబతో పలికి పరశురాముడు మునీశ్వరులు హర్షంతో తనవెంట రాగా, కాశీరాజకుమారిని 
తోడ్కొని దర్సంతో కురుక్షేత్రానికి వచ్చాడు. 


వ. వచ్చి సరస్వతీతీరంబున విడిసి, తనరాక నా కెటింగించిన, నేను బుత్విక్పురోహిత ప్రభృతి విశిష్ట బ్రాహ్మణ 
సమేతంబుగా( బూజాద్రవ్యంబులు గొని తత్తదేశంబున కరిగిన, నమ్మహాత్ముండును మదీయ భక్తి వినయ 
సంభ్రమంబులు సంప్రీతి నభినందించి యర్హనలు గైకొని కాశిరాజకన్యకం జూపి నాతో విట్లనియె: 301 


ప్రతిపదార్థం: వచ్చి; సరస్వతీ తీరంబునన్‌= సరస్వతీ నది ఒడ్డున; విడిసి= నిలిచి; తనరాక; నాకున్‌; ఎటింగించినన్‌; నేను; 
బుత్విక్‌+పురోహిత ప్రభృతి= బుత్విజులు పురోహితులు మున్నగు; విశిష్ట= ఆచార సంపన్నులైన; బ్రాహ్మాణసమేతంబుగాన్‌= 
బ్రాహ్మణులతోకూడ; పూజాద్రవ్యంబులు కొని= పూజకొరకై వస్తువులు తీసికొని; తద్‌+ప్రదేశంబునకున్‌= పరశురాము డున్న 
చోటికి; అరిగినన్‌; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; మదీయభక్తి వినయ సంభ్రమంబులు= నా యొక్క భక్తి 
అణకువ, హర్షము; సంప్రీతిన్‌= మిక్కిలి తృప్తితో; అభినందించి= కొనియాడి; అర్భనలు కైకొని= నా చేయు పూజలు 
స్వీకరించి; కాశిరాజ కన్యకన్‌+చూపి; నాతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: పరశురాముడు అట్టా బయలుదేరి వచ్చి సరస్వతీ నదీతటంలో దిగి తాను వచ్చినట్టు నాకు చెప్పి 
పంపాడు. నేను బుత్విజులు, పురోహితులు మొదలైన సదాచార సంపన్నులైన బ్రాహ్మణులతో పూజాద్రవ్యాలు 
తీసుకొని అక్కడికి వెళ్ళాను. ఆ మహానుభావుడు నా భక్తిని, వినయమును, సంతోషమును మిక్కిలి ప్రీతితో మెచ్చి 
నేను చేసే పూజలు స్వీకరించాడు. ఆ తరువాత కాళీరాజ కన్యఅయిన అంబను చూపి ఇట్టా అన్నాడు: 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'బలిమి మున్నేల తెచ్చి తిప్పడ(తి? మగుడం । ద్రోచిపుచ్చంగందగునయ్య నీచవృత్తి? 
వచ్చె దీని. దమ్మునికి వివాహమింక । నైనం జేయుము; చేయమి యనుచితంబు.” 302 


ప్రతిపదార్థం: బలిమిన్‌= బలవంతంగా; మున్ను= పూర్వం; ఈశ+పడంతిన్‌= ఈ కోమలిని; ఏల తెచ్చితి(వ)= ఎందుకు 
తీసుకువచ్చావు? నీచవృత్తిన్‌= అల్పుని చందంగా; మగుడన్‌= మరల; త్రోచిపుచ్చంగన్‌*తగును+అయ్య!= తిరస్కరించటం 
ఉచితమా?; వచ్చెన్‌= ఈ కన్య వచ్చినది; దీనిన్‌= ఈమెను; తమ్మునికిన్‌= విచిత్రవీర్యుడికి; వివాహము= పెండ్లి; ఇంకన్‌+ఐనన్‌+ 
చేయుము= ఇకనైనా చేయవలసింది; చేయమి= పెండ్లి చేయకుండటం; అనుచితంబు= తగనిపని. 


తాత్పర్యం: 'బలాత్కారంగా ఈ కన్యను మొదట ఏల తెచ్చావు? తెచ్చితివిపో అల్పుడివలె మరల నీమెను 
తిరస్కరించటం న్యాయమా? ఈమె తిరిగి వచ్చింది. నీ తమ్ముడికి ఈమె నిచ్చి ఇకనైనా పెండ్లి కావించు. ఇట్టా 
పెళ్ళి చేయకుండటం సముచితం కాదు.” 


క అనుటయు 'ననఘా! తెలియన్‌ । విను మిది నాతోడ 'సాళ్వవిభునకు నేం గూ 
ర్లినదాన నతనిపాలికి | ననుపుము ని న్ననినం గాదె యనిచితి మగుడన్‌. 303 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పరశురాముడు పలుకగా; అనఘా!= పుణ్యాత్ముడా!; తెలియన్‌ వినుము= నా మాటలు 
స్పష్టంగా ఆలకించుము; ఇది= ఈమె; నాతోడన్‌= నాతో; సాళ్వవిభునకున్‌= సాళ్యపతికి; నేన్‌+కూర్చినదానన్‌= నేను 
ఇష్టురాలను; అతని పాలికిన్‌= అతడి దగ్గరకు; నన్నున్‌= నన్ను; అనుపుము= పంపుము; అనినన్‌+కాదె= అని చెప్పటం వలన 
కదా; మగుడన్‌= తిరిగి; అనిచితిన్‌= పంపాను? 


తాత్సర్యం: పరశురాముడి పలుకులు విని నేను 'మహాత్మా! నా మాటలు చక్కగా విను. ఈమె నాతో 'సాళ్ళవిభుడికి 
నేను ఇష్టురాలను, అతడి దగ్గరకు నన్ను పంపుము” అని అడిగినందువల్ల గదా నే నీమెను తిరిగి అతడి కడకు 
పంపాను. 


తే. ఇంకనా తమ్మునికి దీని నెట్లు పెండ్లి; సేయ నేరుతు?' ననుడు 'నా చెప్పినట్లు 
సేయ వైతేని నిన్ను నీ చెలుల( జుట్ట | ములను జంపుదు' ననియె నమ్మునివరుండు. 304 


ప్రతిపదార్థం: ఇంకన్‌= మటి; నా తమ్మునికిన్‌= నా అనుజుడైన విచిత్రవీర్యుడికి; దీనిన్‌= ఈమెను; ఎట్టు పెండ్లి చేయన్‌ 
నేరుతున్‌?= ఎట్టా వివాహం చేయగలను?; అనుడున్‌= అని నేననగా; ఆ+మునివరుండు= ఆ మునీశ్వరుడు; నా చెప్పినట్లు 
నేను చెప్పిన విధంగా; చేయవైతి(వి)+ఏని= నీవు చేయకపోతే; నిన్నున్‌= నిన్నును; నీ చెలులన్‌= నీ మిత్రులను; చుట్టములను= 
బంధువులను; చంపుదున్‌+అనియెన్‌= సంహరిస్తా నన్నాడు. 


తాత్సర్యం: మరి నా తమ్ముడికి ఈమె నిచ్చి ఎట్లా పెళ్ళి చేయగలను? అని నేనన్నాను. అందుకు ఆ మునీంద్రుడు 
నేను చెప్పినట్టు నీవు చెయ్యకపోతే నిన్నూ, నీ స్నేహితులనూ, నీ చుట్టాలనూ చంపుతా'నన్నాడు. 


వ. ఏను వినయంబు వదలక వినతుండ నగుచు వివిధ వాక్యంబులం దెలుప, నంతకంతకు నతనికి( గోపం 
బగ్గలంబైన వెండియు. 305 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 627 


ప్రతిపదార్థం: ఏను= నేను; వినయంబున్‌ వదలక= అణకువను వీడక; వినతుండన్‌+అగుచున్‌= నమస్కారాలు చేస్తూ; వివిధ 
వాక్యంబులన్‌= అనేక వచనాలతో; తెలుపన్‌= నా అభిప్రాయం చెప్పగా; అంతకున్‌+అంతకున్‌= క్షణ క్షణానికి; కోపంబు; 
అగ్గలంబు+ఐనన్‌= మిక్కుటం కాగా; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: నేను వినయం వీడక అణకువతో నమస్కరిస్తూ పలు రకాలైన మాటలతో మనవి చేసుకొన్నాను. కాని, 
ఆయనకు అంతకంతకూ ఆ(గహం హెచ్చింది. 


ఆ. 'గురు(డవై సమగ్ర కోదండ విద్యా మ । హత్త్వ మిచ్చినాండ వలుగం దగునె 

కారణంబు లేక యీరసమెత్తి యి? । ట్లనినం బరశురాము. డాగ్రహమున. 306 
ప్రతిపదార్థం: గురుండవు+ఐ= నాకు ఆచార్యుడవై; సమ(గ్ర= పరిపూర్ణమైన; కోదండ విద్యా మహత్త్యము= ధనుర్విద్యయందలి 
గొప్పతనం; ఇచ్చినాండవు= అనుగ్రహించావు; కారణంబు లేక= హేతువు లేకుండ; ఈరసము+ఎత్తి= ఈర్ష్య వహించి; 
అలుగన్‌+తగునె?= నాపై కోపమూనటం యుక్తమా?; అనినన్‌= అని నేననగా; పరశురాముండు= భార్గవరాముడు; ఆ(గ్రహమునన్‌= 
కినుకతో. 


తాత్పర్యం: 'నీవు నాకు గురుదేవుడవు. పరిపూర్ణమైన ధనుర్విద్యాపాండిత్యం |ప్రసాదించావు. అట్టి నీవు నిష్కారణంగా 
ద్వేషం పూని నాపై కోపం వహించటం తగునా?” అని నే నన్నాను. అపుడు పరశురాము డాగ్రహిస్తూ, 


చ.  'గురు(దని నన్నెటుంగు దనఘుందవు నా వచనంబునం దనా 

దరణము సేసి తెన్నియొ విధంబుల( బల్కెదు భక్తితోడ, నీ 

వెరవులు దక్కు మీ! యబల వేగమ పెండిలిసేయు మంతతో 

మరలు మదీయ కోప శిఖి; మానదు వేటొక వేయు. జేసినన్‌? 307 
ప్రతిపదార్థం: గురుండు+అని= ఆచార్యుడనని; నన్నున్‌+ఎణుంగుదు= నన్ను తెలుసు; అనఘుండవు= పాపమెరుగనివాడవు; 
నా వచనంబునందున్‌= నా మాటయెడ; అనాదరణము చేసితి(ఏి)= అగౌరవం చూపితివి; భక్తితోడన్‌= భక్తితో; ఎన్నియొ 
విధంబులన్‌+పల్కెదు(వు)= ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు; నీ వెరవులు తక్కుము= నీ యుక్తులు మానుకొమ్ము. 
ఈ+అబలన్‌= ఈ మగువను; వేగమ= శీఘ్రమే; పెండిలి చేయుము= నీ తమ్మునకిచ్చి వివాహం చేయుము; అంతతోన్‌= 
అంతటితో; మదీయ కోపశిఖి= నా (క్రోధాగ్ని; మరలున్‌= చల్లారుతుంది; వేణు+ఒకవేయున్‌+చేసినన్‌= ఇందుకు భిన్నంగా 
వేయి పనులు చేసినప్పటికినీ; మానదు= శమించదు. 


తాత్సర్యం: 'నేను నీకు గురువునని తెలుసు. ఏ దోషమెరుగని వాడవైననూ నా మాటను అలక్ష్యం చేశావు. భక్తితో 
ఎన్నో రీతుల మాటాడుతున్నావు. ఈ ఉపాయాలన్నీ కట్టిపెట్టు. ఈమెను వెంటనే నీ తమ్ముడి కిచ్చి పెండి 
చేయుము. అంతటితో నా కోపాగ్ని చల్హారుతుంది. నీ వీ పనిచేయక మరి వేయిపనులు చేసినా నా (క్రోధానలం 
శమించదు.” 


వ. అనిన విని “యధర్మాచరణంబున కింతవట్టి పెనంగనగునె? పరానురక్తచిత్తయగు మగువ నిల్లాలిం 
జేయువారుం గలరె? యిట్టి యకృత్యం బాచరించుకంటె నీచేత నెట్లయినను లెస్స; తొల్లి పెద్దలు సెప్పిన 
చొప్పవధరింపు మని యిట్లంటి. 308 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; అధర్మ+ఆచరణంబునకున్‌= అధర్మం ఆచరించటానికి; ఇంత+పట్టి పెనంగన్‌+*అగునె?= 

ఇంతగా పట్టుకొని పెనగులాడవలెనా?; పర+అనురక్త చిత్త+అగు= ఇతరుడి యందు మమత నిండిన మనస్సుగల; 

మగువన్‌= పడతిని; ఇలాలిన్‌ చేయువారున్‌ కలరె= గృహిణిని కావించువారున్నారా?; ఇట్టి; అకృత్యంబు= చేయరానిపని; 
౧ యు 

ఆచరించుకంటెన్‌= చేయటంకంటె; నీచేతన్‌= నీవలన; ఎట్టు+అయినన్‌ లెస్స= ఎట్లా జరిగినా మంచిదే; తొల్లి= పూర్వం; 

పెద్దలు చెప్పినచొప్పు= పెద్దలు నుడివిన మార్గం; అవధరింపుము= చిత్తగించుము; అని ఇట్టు+ అంటిన్‌= పరశురాముడితో 

ఇట్టా పలికాను. 


తాత్పర్యం: పరశురాముడు పలికిన పలుకులు విని నేను 'అధర్మాచరణనిమిత్తమై ఇంత గట్టిగా పట్టుకొని 
పెనగులాడటం మీ కేమి న్యాయం? పరపురుషుడి యందు మనసు తగిలిన మగువను మరొకడి కిచ్చి పెండ్లి 
చేసేవారు ఎక్కడైనా ఉన్నారా? ఇట్టాంటి చేయరాని పని చేసేదానికన్నా, మీ వల్ల ఏమి జరిగినా మంచిదే. వెనుకటికి 
పెద్దలు చెప్పిన విధ మొకటున్నది. చెపుతాను వినండి” అని నేనిలా అన్నాను. 


తే.  'గర్వియై కార్య మిట్టి దకార్యమిట్టి । దని యెటుంగక లోకంబు చనుపథమున( 

దిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి । వాని గురునైన దండింప వలయు నంద్రు.' 309 
ప్రతిపదార్థం: గర్వి ఐ= అహంకారం కలవాడై; కార్యము+ఇట్టిది= చేయదగిన పని ఇట్లాంటిది; అకార్యము+ఇట్టిది= చేయదగనిపని 
ఇటువంటిది; అని+ఎణుంగక= అని తెలియక; లోకంబు చను పథమునన్‌= లోకులు నడచే మార్గంలో; తిరుగక= మెలగక; 


ఉన్మదవృత్తిన్‌= వెర్రితనంతో; వర్తించునట్టి వానిన్‌= మెలగునట్టివాడిని; గురున్‌+ఐనన్‌= గురువునైనను; దండింపన్‌+వలయున్‌+ 
అండ్రు= శిక్షించవలెనని పెద్దలు చెపుతారు. 


తాత్సర్యం: “అహంకారంతో ఇది చేయదగినపని, ఇది చేయరానిపని అని తెలిసికొనకుండా ప్రజలు నడిచే 
మార్గంలో నడవక, వెర్రియై ఎవడు (ప్రవర్తిస్తాడో అతడు గురువైనా దండనార్హుడని పెద్దలు చెపుతారు.” 
క అను మాటకు. గాలానల । మును బోలెను మండి 'కయ్యమున కాయితమై 

మొనలెేర్చి వేగ యిచటికి. । జనుదె'మ్మని భార్గవుండు సంరంభమునన్‌. 310 
ప్రతిపదార్థం: అనుమాటకున్‌= అని నేననిన మాటకు; భార్గవుండు= పరశురాముడు; కాల+అనలమును+పోలెను= 
'ప్రళయకాలములోని అగ్నివలె; మండి= ప్రజ్వలించి; సంరంభమునన్‌= ఆటోపంతో; కయ్యమునకున్‌= యుద్దానికి; ఆయితము+ఐ= 
సిద్దమై; మొనలు+ఏర్చి= వ్యూహాలను సిద్దపరిచి; ఇచటికిన్‌= ఇక్కడికి (యుద్దానికి వ్యూహం సిద్దంచేసిన చోటుకు); వేగ= 
త్వరగా; చనుదెమ్ము+అని= రమ్మని. 
తాత్పర్యం: నేనాడిన మాటకు పరశురాముడు ప్రళయాగ్ని వలె మండిపడ్డాడు. యుద్దానికి సిద్దమై సేనా వ్యూహాలు 
పన్నుకొని ఆటోపం (ప్రదర్శించి, శీఘ్రమే ఇక్కడికి రా' అంటూ. 
వ. పలికిన నేనును. 311 
ప్రతిపదార్థం: అట్లా పరశురాముడు పలుకగా నేనున్నూ. 
క. “చులుకందనంబున విప్రున | కలుగంగా. దగదు; గురుండునై యున్నా. డం 

చలయక తలంచితి. గా కిటు । నిలుమీ! నీ రణము సేంత నిజమగునేనిన్‌. 312 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 629 


ప్రతిపదార్థం: చులుక+తనంబునన్‌= గౌరవహీనంగా; విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; అలుగంగాన్‌+తగదు= కోపించరాదు; 
గురు(డును+ఐ+ఉన్నా(డు= గురువుగా కూడ ఉన్నాడు; అంచున్‌= అని; అలయక= కోపింపక; తలంభితిన్‌+కాక= భావించితినేగాని; 
నీ రణముచేంత= నీవు నాతో యుద్దం చేయటం; నిజము+అగునేనిన్‌= సత్యమైతే; ఇటు నిలుమీ!= నా (మైల ధైర్యంగా 


నిలబడుమా? 


తాత్పర్యం: 'గౌరవహీనంగా (బ్రాహ్మణులయెడ కోపించటం పనికిరాదు. అందునా గురుడవై ఉన్నావని విసువక 
భావించాను. అంతేకాని భయంవల్ల కాదు. నీవు యుద్దంచేయటం నిజమైతే ఇక నిలబడు. 


క _ క్షత్రియుల. దొల్లి యలుకకు(। బాత్రము సేసితటె? నాడు బలియుండు గంగా 

పుత్రుండు పుట్టమింగా కిది । యీ త్రయి నింకేల చెల్లు? నెటు(గవె నన్నున్‌! 313 
ప్రతిపదార్థం: క్షత్రియులన్‌= రాచవారిని; తొల్లి= మునుపు; అలుకకున్‌= నీ ఆగ్రహానికి; పాత్రము చేసితి(వి)+అటె!= గురి 
కావించావని చెపుతారు; నాండు= అప్పుడు; బలియు(డు= బలవంతుడైన; గంగా పుత్రుండు పుట్టమిన్‌+కాక= గాంగేయుడు 


జన్మించని కారణాన చెల్లింది; ఇది= ఈ క్షత్రియవంశ విధ్వంసనం; ఈ (త్రయిన్‌= ఈ ముల్లోకాలలో; ఇంకన్‌= ఇకమీదట; 
ఏల చెల్టున్‌?= ఎట్టు సాగుతుంది?; నన్నున్‌= నన్ను; ఎఖుగవె?= తెలియవా? 


తాత్సర్యం: పూర్వం నీవు రాచవారిని నీ క్రోధానికి గురి కావించావని చెపుతారు. ఆనాడు గాంగేయుడు జన్మించని 
కారణంతో అట్టా జరిగిఉంటుంది. ఇపుడు భీష్ము డున్నాడు. ఇక ముల్లోకాలలో నీ ఆగడం సాగదు. నా బలవి[క్రమా 
లెలాంటివో నీ వెరుగవా? 


క. ఏ నొకరుండన వచ్చెద । గాని బలము దేను; నీవు గణపిన శస్తా 
స్తానేక విధవిలాసము । దాన వలయు సేన గాదె! తథ్యం బరయన్‌'. 314 
ప్రతిపదార్దం: ఏను= నేను; ఒకరుండన్‌+అ= ఒక్కడనే; వచ్చెదన్‌+కాని= వస్తానేతప్ప; బలము+తేను= సైన్యాన్ని 
(=) pear) (న 


వెంటబెట్టుకొనిరాను; తథ్యంబు+అరయన్‌= వాస్తవం పరికిస్తే, నీవు కజపిన= నీవు నేర్చిన; శస్త్ర+అస్త్ర= శస్తాస్తములయొక్క; 
అనేకవిధవిలాసము= పెక్కు తెజగులైన (క్రీడ; తాన్‌+అ= తానే; వలయుసేన కాదె!= కావలసిన సైన్యమౌతుంది కదా! 


తాత్పర్యం: నిజము గమనిస్తే నీవు నేర్పిన శస్తాస్త్రవిద్యా విశేషమే నాకు కావలసినంత సైన్యమై ఉండగా, నేను 
బలగాన్ని వెంటబెట్టుకొనిరాను. యుద్దానికి ఒక్కడనే వస్తాను.” 


వ. అని పలికి యతనికిం బ్రణమిల్లి చనుదెంచి, సత్యవతి కింతయు విన్నవించి, యద్దేవి యనుమతి వడసి, 
సర్వసన్నాహ సమేతంబగు రథం బెక్కి విప్రాశీర్వాదంబులు చెలంగ వెడలి వచ్చి కురుక్షేత్రంబు దథియం 
జనునెడ, భాగీరథి భామినీ రూపంబున నరుగుదెంచి “తన్నెటలింగించి, మదీయభక్తి నభినందించి యే 
నాయితంబై పోవుటకు. గారణం బడిగి, నా చేత నత్తెజిం గెటింగినదియై నన్నుం గినిసి, భార్గవుపాలికిం 
జని 'నీ శిష్యుండు నిరపరాధుండు నా కొడుకున కలుగం దగునే?” యని చెప్పి, యతని యందు. బిక్కు 
గానక మగుడ నేతెంచి, నావలనను మెత్తంబాటులేకున్నం జనియె; నప్పుడు సిద్ద విద్యాధర ముని గణంబులు 
గౌతుకంబునం గనుంగొనుచుండ నేను జమదగ్ని తనయున కనతిదూరంబునం దేరుడిగి వినతుండనై 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిలిచి 'నీవు భూచారివై యున్నవాండవు; రథికుండనైన నాకు నీతోడ సమరంబు చేయనగునే?” యనిన 
యనంతరంబ యతండు దివ్యంబులగు రథ రథ్యంబులు శస్తాస్తంబులునుం గలిగి యకృతవ్రణుండు 
సారథిగా సమర సన్నద్దుండై తో(చినం జూచి రథారోహణంబు చేసి శంఖంబు పూరించి గుణంబు సారించి 
సూతు నగ్గించి తనకు నమస్కరించి కడంగిన నప్పరశురామదేవుండు. 315 


ప్రతిపదార్థం: అని పలికి; అతనికిన్‌= పరశురాముడికి; ప్రణమిల్లి= నమస్కరించి; చనుదెంచి= వచ్చి; సత్యవతికిన్‌; ఇంతయున్‌= 
ఈ విషయమంతా; విన్నవించి; ఆ+దేవి+అనుమతి; పడసి= పొంది; సర్వసన్నాహసమేతంబు+అగు= సర్వసన్నాహాలతో కూడిన; 
రథంబు+ఎక్కి; విప్ర+ఆశీర్వాదంబులు; చెలంగన్‌= అతిశయించగా; వెడలివచ్చి; కురుక్షేత్రంబు; తజీయన్‌+చను+ఎడన్‌= 
సమీపించే సమయంలో; భాగీరథి= గంగానది; భామినీ రూపంబునన్‌= స్రీ రూపంతో; అరుగుదెంచి; తన్నున్‌+ఎణింగించి= 
తాను గంగనని చెప్పి; మదీయభక్తిన్‌= నా భక్తిని; అభినందించి= మెచ్చి; ఏను= నేను; ఆయితంబు+ఐ= సిద్దమై; పోవుటకున్‌+ 
కారణంబు+అడిగి; నాచేతన్‌; ఆ+తెణంగు= ఆ విషయం; ఎటింగినది+ఐ; నన్నున్‌; కినిసి= కోపించి; భాగ్గవుపాలికిన్‌+చని; 
సి శిష్యుండు; నిరపరాధుండు= తప్పులేనివాడు; నా కొడుకునకున్‌; అలుగన్‌+తగునే; అని చెప్పి; అతని యందున్‌= ఆ 
భార్గవరాముడిలో కూడ; పిక్కు+కానక= వెనుదీయటం చూడక; మగుడన్‌= మరల; ఏతెంచి; నా వలనను= నా వైపు కూడ; 
మెత్తంబాటు లేకున్నన్‌= మృదుత్వము లేనందున; చనియెన్‌= ఆమె వెళ్ళింది; అప్పుడు; సిద్ద విద్యాధర ముని గణంబులు= 
సిద్దులు విద్యాధరులు మౌనులు అనువారియొక్క సమూహాలు; కౌతుకంబునన్‌= కుతూహలంతో; కనుంగొనుచున్‌+ఉండన్‌; 
నేను; జమదగ్ని తనయునకున్‌= జమదగ్ని కుమారుడైన పరశురామునికి; అనతి దూరంబునన్‌= సమీపమందు(చేరువలో); 
తేరుదిగి; వినతుండను+ఐ= నమస్కరించినవాడనై; నిలిచి= ఆగి; నీవు భూచారివి+ఐ+ఉన్నవా(డవు= నీవు నేలమీద 
సంచరిస్తున్నావు; రథికుండన్‌+ఐన+నాకున్‌= రథమెక్కిఉన్న నాకు; నీతోడన్‌= నీతో; సమరంబు+చేయన్‌+అగునే?= యుద్దం 
చేయదగునా? అనినన్‌+అనంతరంబ= అని నేను పల్కిన పిమ్మట; అతండు; దివ్యంబులు+అగు= దేవ సంబంధములైన; 
రథ రథ్యంబులు= రథం, గుర్రాలు; శస్త్ర+అస్ర్రంబులున్‌+కలిగి; అకృతవ్రణుండు= పరశురాముడి శిష్యుడు; సారథి కాన్‌= 
రథం నడపేవాడు కాగా; సమరసన్నద్దుండు+ఐ తోంచినన్‌= యుద్దానికి సంసిద్దుడై కనబడగా; రథ+ఆరోహణంబు చేసి= నేను 
రథమెక్కి; శంఖంబు; పూరించి= ఊది; గుణంబు సారించి= నారి మొరయించి; సూతున్‌= నా రథసారథిని; అగ్గించి= 
కొనియాడి; తనకున్‌= పరశురామునికి; నమస్కరించి; కడంగినన్‌= యుద్దానికి పూనుకోగా; ఆ+పరశురామదేవుండు= భగవంతుడైన 
భార్గవరాముడు. 


తాత్సర్యం: అని పరశురాముడితో పలికి ఆయనకు నమస్కరించి కదలివచ్చి మా తల్లి సత్యవతీదేవికి జరిగిన 
విషయం విజ్ఞప్తి చేశాను. ఆ దేవి అనుమతి పొంది సర్వసన్నాహాలతో రథమెక్కి (బ్రాహ్మణాశీస్సులు గైకొని కురుక్షేత్రం 
సమీపిస్తుండగా గంగాదేవి (స్త్రీరూపంతో వచ్చి, తానెవరో చెప్పింది. నా భక్తిని మెచ్చి నేను యుద్దాయత్తుడనై 
బయలుదేరటానికి కారణమడిగింది. నేను చెప్పగా విని నాపై కోపించి, పరశురాముడి వద్దకు వెళ్ళింది. 'నీ శిష్యుడు 
ఏతప్పూ చేయనివాడు. అట్టి నా కుమారుడిపై నీవు కినుకవహించ దగునా? అని అన్నది. అతని వల్ల ప్రయోజనం 
సిద్ధించక మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నా విషయంలోనూ పట్టుదల సడలని కారణంవల్ల తిరిగి వెళ్ళిపోయింది. 
అప్పుడు సిద్ద విద్యాధర మునిసమూహాలు కుతూహలంతో చూస్తూ ఉండగా జమదగ్ని మహర్షి తనయుడైన మా 
గురువుగారికి చేరువలో రథం దిగి వినయంతో నిలిచి “నీవు నేలపై నుండగా నేను రథస్థుడనై నీతో సంగ్రామం 
సల్పటం న్యాయం కాదన్నాను. అనంతర మతడు దివ్యమైన రథం, అశ్వములు, శస్తాస్తాలు కలిగి, తన శిష్యుడైన 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 631 


అకృత(వ్రణుడు సారథిగా యుద్దానికి ఆయత్తమై గోచరించాడు. నేను రథ మెక్కి, శంఖం పూరించి, వింటినారిని 
మొరయించి సూతుడిని శ్లాఘించి రణ సంసిద్దుడనై పరశురాముడికి నమస్కరించగా, అతడు. 


భీష్ముడు పరశురామునితో యుద్దము సేయుట (సం. 5-180-18) 


క. శరవర్షము నామీ(దం । గురిసిన నే నాకసమున( గుదియించితి నా 
యరదంబు పొంతకును న । చ్లెరువుగ నొక బాణమైనం జేరకయుందన్‌. 316 


ప్రతిపదార్థం: శరవర్షమున్‌= బాణాలనెడి వానను; నామీందన్‌= నాపై; కురిసినన్‌= పరశురాముడు వర్షించగా; నా+అరదంబు 
పొంతకును= నా రథముయొక్క చేరువకు; అచ్చెరువుగన్‌= వింతగా, ఒక బాణము+ ఐనన్‌= ఒక శరమైనను; చేరక+ఉండన్‌= 
రాకుండునట్టు; నేను= నేను; ఆకసమునన్‌= అంతరిక్షములోనే; కుదియించితిన్‌= ఆ బాణములను అణచివేశాను. 


తాత్సర్యం: పరశురాముడు నామీద శరవర్షం కురిశాడు. ఆ బాణాలను నా రథం చెంతకు కూడా చేరకుండా 
ఆశ్చర్యం కలిగేటట్లు అంబరతలంలోనే అన్నింటినీ అణచివేశాను. 


క ఒక మొగి నటువది యమ్ములం । బ్రకటబలుండైన పరశురాముండు నా యం 
గకములు దా(క(గ నశ్వ । ప్రకరము నోనాంట సూతుపై( బడ నేసెన్‌. 317 


ప్రతిపదార్థం: ప్రకటబలుండు+ఐన= ప్రసిద్దబలవంతుడైన; పరశురాముడు= భార్గవరాముడు; ఒకమొగిన్‌= ఒక్కసారిగా; 
అటువది+అమ్ములన్‌= అరవై బాణాలను; నా+అంగకములు= నా అవయవాలకు; తాంకంగన్‌= తగిలేటట్టును; అశ్వ(ప్రకరము 
నోనాటన్‌= గుర్రాల గుంపునకు నొవ్వు కలుగ (గ్రుచ్చుకొనేటట్టును; సూతుపైన్‌+పడన్‌= రథసారథిపై పడేటట్టునూ; ఏసెన్‌= 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: ప్రఖ్యాత బలశాలి అయిన పరశురాముడు నా అవయవాలకు తగిలేటట్టు, నా గుర్రాలగుంపునకు 
(గుచ్చుకొని నొవ్వు కలిగేటట్టు, నా సారథిపై పడేటట్టు ఒక్కసారి అరవై బాణాలు ప్రయోగించాడు. 


క దానికి నవ్వుచు వేగం । బే నొక భల్లంబు దొడిగి యేసితి సాంద్ర 

జ్యానాద భరిత రోదసి । యైన తదీయోగ్ర చాప మటిముటి( దునియన్‌. 318 
ప్రతిపదార్థం: దానికిన్‌= అందుకు; నవ్వుచున్‌= నవ్వుతూ; వేగంబు= శీఘ్రమే; ఏను= నేను; ఒక భల్లంబున్‌= ఒక బాణాన్ని; 
తొడిగి= వింట సంధించి; నాంద్ర జ్యానాద= నిబిడమైన నారి 'మోతచేత; భరిత= నిండిన; రోదసి+ఐన= భూమ్యాకాశాల 


మధ్య (ప్రదేశం కలదైన; తదీయ+ఉ(గ్రచాపమున్‌= ఆతడి భయంకరమైన ధనుస్సును; అజీముటీిన్‌= వెంటనే; తునియన్‌= 
విరిగేటట్లు; ఏసితిన్‌= విడిచాను. 


తాత్సర్యం: అందుకు నేను నవ్వుతూ శీఘ్రమే ఒక బాణాన్ని వింటదొడిగి భూమ్యాకాశాల నడిమి ప్రదేశాన్నంతటినీ 
తన అల్లెత్రాటి మోతచే నిండిస్తున్న పరశురాముడి భయంకరమైన విల్లు విరిగేటట్లు ప్రయోగించాను. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఒండొక విల్లు పుచ్చికొని యుజ్ఞ్వల రోష మహానలార్లు లొం 

డొండ మొగంబుపై నెగేయ నుర్వి చలింప గుణధ్వనిన్‌ సము 

ద్దండత( దీవ్ర మార్గణ శతంబున నా యరదంబు ముంచె రా 

ముండు వియచ్చరప్రకరముల్‌ వెజిగందుచు. బ్రస్తుతింపంగన్‌. 319 
ప్రతిపదార్థం: రాముండు= పరశురాముడు; ఒండొకవిల్లు= మరొక చాపం; పుచ్చికొని= చేతబట్టి; ఉజ్జ్వ్యల= మిక్కిలి మండుతున్న; 
రోష= రోషమనెడు; మహా+అనల+అర్చులు= గొప్ప నిప్పుమంటలు; ఒండొండన్‌= ఒక్కటొక్కటిగా; మొగంబుపైన్‌+ఎగయన్‌= 
ముఖంమీద వ్యాపించగా; గుణధ్వనిన్‌= అల్లైత్రాటిమోతచేత; ఉర్వి చలింపన్‌= భూమి కంపించగా; వియత్‌+చర (ప్రకరముల్‌= 
గగన చారులైన వేల్పుల గుంపులు; వెజంగు+అందుచున్‌= విస్మయం చెందుతూ; (ప్రస్తుతింప(గన్‌= తనను కొనియాడగా; 
సముద్దండతన్‌= మిక్కిలి భయంకరంగా; తీవ్ర మార్గణ శతంబునన్‌= వాడియెన నూరు బాణాలతో; నా+అరదంబున్‌+ముంచెన్‌= 
నా రథాన్ని మునిగేటట్లు చేశాడు. 


తాత్సర్యం: పరశురాముడు వేరొక విల్లు గ్రహించి, చెలరేగుతున్న క్రోధమనే గొప్ప నిప్పుమంటలు అంతకంతకూ 
తన మొగంమీద వ్యాపించగా, వింటినారి మోతచేత పుడమి వణకగా, మిక్కిలి ఘోరంగా నూరు వాడి బాణాలతో 
నా రథాన్ని ముంచివేశాడు. ఆ మహాటోపాన్ని చూచి గగనంలో నిలిచిఉన్న దేవతాగణం విస్మయం చెందుతూ 
అతడిని శ్లాఘించారు. 


క. ఉటిక మదీయాంగంబులు । గిణికొన నట్లేయుటయును గినుక గదిరినన్‌ 

మెటు(గారు నారసమ్ములు | దజిచుగ నించితి. గడంగి తద్దాత్రమునన్‌. 320 
ప్రతిపదార్థం: ఉబిక= లక్ష్యపెట్టక; మదీయ+అంగంబులు= నా అవయవాలు; గిజీకొనన్‌= చుట్టుకొనేటట్టు; అట్టు+ 
ఏయుటయును= ఆ విధంగా శరాలు ప్రయోగించగా; కినుక గదిరినన్‌= నాకు కోపంకలుగగా; మెణు(గారు నారసమ్ములు= 


వాడిదేరిన బాణాలు; తబిచుగన్‌= దట్టంగా; కడంగి= పూని; తద్‌+గాత్రంబునన్‌= ఆతడి శరీరమునందు; నించితిన్‌= 
నాటాను. 


తాత్సర్యం: లక్ష్యపెట్టకుండా, నా అవయవాలను (క్రమ్ముకొనేటట్టు పరశురాముడు తూపులు వేయగా నాకు కోపం 
కలిగింది. నేను వాడిదేరిన శరాలను ఆయన దేహంనిండా దట్టంగా నాటాను. 


తే.  ఉచ్చిపోయిన యేటుల నొలుకు శోణి ।; తమున సర్వాంగకంబులు. దడిసి యొప్పె 

జిగురుందజుచునం గెంజాయ మిగిలి చెలువు | వడయు క్రొమ్మావిచాడ్చున భార్గవుండు. 321 
ప్రతిపదార్థం: ఉచ్చిపోయిన= (గుచ్చుకొని ఆవలికి వెడలిన; ఏటులన్‌= బాణఘాతాలచేత; ఒలుకు= కారుతున్న; శోణితమునన్‌= 
రక్తంతో; సర్వ+అంగకంబులు= ఎల్ల అవయవాలు; తడిసి= తడిసినవై; చిగురు+తఅచునన్‌= దట్టమైన చిగుళ్ళవలన; 
కెంజాయ (కెంపు+చాయ)మిగిలి= ఎ(ర్రని వన్నెతో అతిశయించి; చెలువు+పడయు= అందగించిన; (కొమ్మావి ((కొత్త+మావి) 
చాడ్సునన్‌= వసంత బుతువునందలి (క్రొత్తమామిడి చెట్టువలె; భార్గవుండు= పరశురాముడు; ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: నేను ప్రయోగించిన బాణాలు పరశురాముడి అవయవాలలోదిగి అవతలకు వెళ్ళబారాయి. ఆ 
గాయాలనుండి కారే రక్తంతో అతడి అంగాలు తడిసి ముద్దఅయ్యాయి. దట్టమైన చిగుళ్ళవల్ల అరుణకాంతులు 
విరజిమ్ముతూ సౌందర్య మెగబోసే (క్రొత్త మామిడి చెట్టువలె అప్పుడు పరశురాముడు ప్రకాశించాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 633 
విశేషం: అలం: ఉపమ. 
క. నెత్తురు వడిసిన మూర్దా | యత్తుండై నొగయుటయును నాతనింగని యు 


ద్వృత్త క్షత్రియ ధర్మో । పాత్తంబగు తేజ మొల్లంబాటై తోంచెన్‌. 322 


ప్రతిపదార్థం: నెత్తురు వడిసినన్‌= రక్తం కారగా; మూర్చా+ఆయత్తుండు+ఐ= మూర్చకు అధీనుడై; సొగయుటయును= 
సొమ్మసిల్లగా; ఆతనిన్‌+కని= పరశురాముడిని చూచి; ఉద్వుత్త= గర్వముతో కూడిన; క్షత్రియధర్మ= రాజధర్మంచేత; 
ఉపాత్తంబు+అగు= పొందబడిన; తేజము= (ప్రతాపం; ఒల్ల(బ్బాటై= అపేక్షించరానిదై; తోంచెన్‌= నాకు గోచరించింది. 


తాత్సర్యం: రక్తం కారడం వలన మూర్చ పొంది ఒడలెణుగకున్న నా గురువు పరశురాముడిని చూడగానే గర్వంగల 
క్షత్రియవృత్తిచేత లభించిన ప్రతాపం నాకు అనపేక్షితంగా కనబడింది. 


వ. అప్పుడు మనంబున నన్ను నేన గర్భించుకొనుచుండితి. 323 


ప్రతిపదార్థం: అప్పుడు; మనంబునన్‌= మనసులో; నన్నున్‌; నేను+అ= నేనే; గర్హించుకొనుచున్‌= నిందించుకొంటూ; 
ఉండితిన్‌= ఉండిపోయాను. 


తాత్సర్యం: పరశురాముడు మూర్భలో మునిగిఉండగా చూచి నన్ను నేనే ఎంతపని చేశానని నిందించుకొంటూ 
ఉండిపోయాను. 


ఆ. అంతందెలిసి రాము. డతికుపితాత్ముందై । యేటువాటుతెంచు నెసకమెసంగ 
నప్రమేయశరము లడరించె; నవి సత్వ । రముగ నేను బ్రతిహతములు సేసి. 324 


ప్రతిపదార్థం: అంతన్‌= అటు తరువాత; తెలిసి= ఒడలెరిగి; రాముండు= పరశురాముడు; అతికుపిత+ఆత్ముండు+ఐ= 
మిక్కిలి కోపంతో కూడిన మనసుకలవాడై; ఏణు= నది; పాణుతెంచు+ఎసకము= (ప్రవహించే విజృంభణం; ఎసంగన్‌= ఒప్పగా; 
అప్రమేయశరములు= తెలిసికొనటానికి అశక్యములైన బాణాలు; అడరించెన్‌= నాపై ప్రయోగించాడు; అవి= వాటిని; సత్వరముగన్‌= 
వెనువెంటనే; నేను= నేను; ప్రతిహతములు చేసి= త్రిప్పికొట్టి. 


తాత్పర్యం: ఆ తరువాత పరశురాముడు మూర్చనుండి తేరుకొని, మిక్కిలి కోపంతో నది (ప్రవహిస్తున్నదో అనునట్లు 
అవిచ్చిన్నంగా ఇవి ఇట్టాంటివని ఊహించనలవిగాని శరాలు నామీద ప్రయోగించాడు. వాటిని నేను వెంటనే 
తిప్పికొట్టి. 


విశేషం: అలం: ఉపమ. 


క, మరుదస్త్ర మేయ గుహ్యక । శరమున వారించె నతండు; సరభసముగ ను 
ద్దుర శిఖి బాణం బేసిన | గురుడు వరుణ విశిఖ నిహతి( గుదియం జేసెన్‌. 325 


ప్రతిపదార్థం: మరుత్‌+అస్రము+ఏయన్‌= వాయవ్యాస్త్రం నేను ప్రయోగించగా; అతండు= పరశురాముడు; గుహ్యక శరమునన్‌= 
గుహ్యకాస్త్రంతో; సరభసముగన్‌= సత్వరంగా; వారించెన్‌= అడ్డగించాడు; ఉద్దురశిఖిబాణంబు= దృఢమైన ఆగ్నేయాస్త్రం; 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏసినన్‌= నేను వేయగా; గురుండు= పరశురాముడు; వరుణ విశిఖ నిహతిన్‌= వారుణాస్త్రంయొక్క పెట్టుచేత; కుదియన్‌+ 
చేసెన్‌= ఆగిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: నేను మారుతాస్త్రం ప్రయోగించగా గురుడు గుహ్యకాస్త్రంతో దానిని నివారించాడు. దృఢమైన 
ఆగ్నేయాస్త్రం నేను వేయగా ఆయన వారుణాస్త్రంయొక్క దెబ్బతో దానిని ఆగిపోయేటట్లు చేశాడు. 


క ఇమ్మెయి నత(డును దివ్యా । స్త్రమ్ములు నామీ(ద నేయ రయమునం బ్రతి ఘా 
త మ్మొనరించితి దివిజగ । ణ మ్మంబర వీథి గీర్తన మ్మొనరింపన్‌. 326 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; అతండును= పరశురామ దేవుడు కూడ; దివ్య+అస్తమ్ములు= దేవతాకములైన 
బాణాలు; నామీందన్‌= నాపై; ఏయన్‌= ప్రయోగించగా; రయమునన్‌= శీఘ్రంగా; దివిగణమ్ము= దేవతావర్గం; అంబరవీథిన్‌= 
ఆకాశమార్గంలో నుండి; కీర్తనమ్ము+ ఒనరింపన్‌= నన్ను పొగడగా; ప్రతిఘాతమ్ము+ఒనరించితిన్‌= నివారించాను. 


తాత్పర్యం: ఈ రీతిగా పరశురాముడు దివ్యాస్తాలు నామీద ప్రయోగించగా నేను కూడ శీఘ్రంగా వాటిని 
వారించాను. ఆకాశపథంలో నిలిచి దేవతాసమూహం నన్ను ప్రశంసించింది. 


తే. రాము€ డంత్యకాలానలో ద్దామ లీల | మండి నా యురస్టృలి యొక్క మార్గణమున 
నేసి నంతంత నున్న మునీశ్వరులును । గాశిరాజ కన్యకయును గడ(గి యార్వ. 327 


ప్రతిపదార్థం: అంతన్‌+అంతన్‌+ఉన్న= అక్కడక్కడ నున్న; ముని+-ఈశ్వరులును= మునీంద్రులున్నూ; కాశిరాజ కన్యకయును= 
కాశీరాజపుత్రి అంబయున్నూ; కడ(గి= పూని; ఆర్వన్‌= అరవగా; రాము(డు= భార్గవరాముడు; అంత్యకాల= 'ప్రళభయకాలమందలి; 
అనల= అగ్నివలె; ఉద్దామలీలన్‌+మండి= అడ్డులేని విధంగా జ్వలిస్తూ; నా= నాయొక్క; ఉరన్‌+స్థ్రలిన్‌= వక్షఃస్థలంమీద; 

యలు [ఈ ౨ థె 9a@ 
ఒక్కమార్గణమునన్‌= ఒక బాణంతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: అక్కడక్కడ నిలిచి చూస్తున్న మునీంద్రులు, కాశీరాజు కుమారి అంబ ఉత్సహించి అరవగా పరశురాముడు 
ప్రళయకాలానలజ్యాలవలె మండుతూ నా గుండెపై ఒక బాణం వేశాడు. 


క ఆనిశితాస్త్రం బెయ్యది । యో నాకుం దెలియ; దది మహోగ్రత నాంటటం 
గా నొచ్చి పడితి నరదము । పై; నప్పుడు సూతు( డచటు వాపె రథంబున్‌. 328 


ప్రతిపదార్థం: ఆ నిశిత+అస్రంబు= ఆ వాడి బాణం; ఏ+అదియో= ఏదో; నాకున్‌+తెలియదు= నాకు తెలియదు; అది 
మహా+ఉ(గ్రతన్‌= అది మిక్కిలి దారుణంగా; నాటంగాన్‌= నా గుండెలో దిగబడగా; నొచ్చి= బాధనొంది; అరదముపైన్‌+పడితిన్‌= 
రథంలో కూలిపోయాను; అప్పుడు= ఆ సమయాన; సూతు(డు= నా రథసారథి; రథంబున్‌= రథాన్ని; అచటు పాపెన్‌= అక్కడ 
నుండి మరలించాడు. 


తాత్సర్యం: పరశురాముడు (ప్రయోగించిన ఆ వాడి బాణమేదో నాకు తెలియదు. అది మిక్కిలి భయంకరంగా 
నా గుండెలో దిగబడగా బాధతో రథంలో కూలిపోయాను. అప్పుడు సూతుడు నా తేరును అక్కడినుండి 
తొలగించాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 635 


తే. చేతను నయి యేను మతూతు. గినిసి । రాము. డున్నెడ కప్పుడు గ్రమ్మణంగ 
రథము. దోలించి బాణపరంపరా ని । మగ్గు! జేసితి నంబ నెమ్మనము దలంక. 329 


ప్రతిపదార్థం: చేతను(డన్‌+అయి= తెలివివచ్చిన వాడనయి; ఏను= నేను; మత్‌+సూతున్‌= నా సారథిని; కినిసి= కోపించి; 
రాముండు+ఉన్న+ఎడకున్‌= పరశురాముడున్న చోటికి; అప్పుడు= ఆ సమయంలో; [క్రమ్మజంగన్‌= మరల; రథమున్‌+తోలించి= 
రథాన్ని నడిపించి; అంబ నెమ్మనము= అంబయొక్క హృదయం; తల(కన్‌= భీతి నొందగా; బాణ పరంపరా నిమగ్నున్‌+ 
చేసితిన్‌= పరశురాముడిని శరసమూహమందు ముంచివేశాను. 


తాత్సర్యం: నేను మూర్భనుండి తేరుకొన్నపిదప రథం మరలించుక వచ్చినందుకు నా సారధిని కోపించి రాముడున్న 
చోటికి మరల ఆ రథాన్ని నడిపించాను. అంబ గుండె భయంతో వణకగా పరశురాముడిని బాణసమూహంలో 
ముంచివేశాను. 


వ. ఇట్లు బహు ప్రకారంబులం బోరుచు. బ్రొద్దు గ్రుంకినప్పుడు రణం బుపసంహరించుచు, రేపకడ దొడంగుచుం 
బెనంగ నిరువది దినంబులు చెల్లిన, మటునా(టి కయ్యంబున నేనునుం గడంగి. 330 


ప్రతిపదార్థం: ఇట్టు బహు ప్రకారంబులన్‌= అనేకవిధాల; పోరుచున్‌= పోరాడుతూ; ప్రొద్దు+(క్రుంకిన+ అప్పుడు= సూర్యుడస్తమించినపుడు; 
రణంబు+ఉపసంహరించుచున్‌= పోరాటం చాలిస్తూ; రేపకడ= ఉదయమే; తొడంగుచున్‌= (ప్రారంభిస్తూ; పెనంగన్‌= మేము 
పోరాడుతుండగా; ఇరువది రెండు దినంబులు; చెల్లినన్‌= కడవగా; మటునా(టి కయ్యంబునన్‌; నేనునున్‌; కడంగి= పూని. 


తాత్పర్యం: ఇట్టా అనేక విధాల పోరాడుతూ (ప్రొద్దు (గ్రుంకినప్పుడు రణం చాలిస్తూ, తెల్లవారగానే ఆరంభిస్తూ 
గురుశిష్యుల మిద్దరమూ పెనగులాడుతుండగా ఇరవైరెండు రోజులు గడిచిపోయాయి. మరునాడు మళ్ళీ యుద్దానికి 
పూనుకొన్నాను. 


క. కడు బెట్టిదముగ6 గదియం । బడి హయములు నొవ్వ ధనువు భగ్నంబుగం జే 
డ్పడి సారథి దెరల(గ దన । యొడలు సిరు(గ నేసినను మహోద్దతి గురు(డున్‌. 331 


ప్రతిపదార్థం: కడున్‌ బెట్టిదముగన్‌= మిక్కిలి భయంకరంగా; కదియన్‌+పడి= కలియబడి; హయములు నొవ్వన్‌= గుర్రాలు 
బాధ చెందగా, ధనువు భగ్నంబుగన్‌= విల్లు విరుగగా; చేడ్చడి= వ్యాకులతచెంది; సారథి= రథ చోదకుడు; తెరల(గన్‌= 
చలించగా; తన+ఒడలు= తన దేహం; చిరుంగన్‌= చీలేటట్లు; ఏసినను= నేను శరములు వేయగా; మహా+ఉద్ధతిన్‌= మిక్కిలి 
విజృంభణంతో; గురు(డున్‌= గురువైన పరశురాముడును. 


తాత్సర్యం: మిక్కిలి భయంకరంగా నేను కలియబడి శరాలు ప్రయోగించి రథాశ్వాలను నొప్పించాను. వింటిని 
విరిచివేశాను. సారథిని వ్యాకులపాటుతో చలించేటట్టు చేశాను. గురుడి శరీరాన్ని చీల్ఫాను. అప్పుడు నా ధనురాచార్యుడు 
చెలరేగి. 


క ఒక శక్తి వైవ నటకితి, | నకుటిలముగ శక్తి దశక మడరించిన స్రు 
క్కక త్రుంచితి, బహుశక్తుల । నికరము పర.గించినం దునిమితిం బెలుచన్‌. 332 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒక శక్తి వైవన్‌= పరశురాముడు నాపై ఒక శక్తిని ప్రయోగించగా; నజకితిన్‌= దానిని ఖండించాను; అకుటిలముగన్‌= 
నిర్వ(క్రంగా; శక్తి దశకమున్‌= పది శక్తులు; అడరించినన్‌= వేయగా; (స్రుక్కక= గాసిచెందక; (త్రుంచితిన్‌= నరకివేశాను; 
బహుశక్తుల నికరము= అనేక శక్ష్యాయుధాల సమూహాన్ని; పరంగించినన్‌= ప్రయోగించగా; పెలుచన్‌= వెంటనే; తునిమితిన్‌= 
ఖండించివేశాను. 


తాత్పర్యం: పరశురాముడు ఒక శక్యాయుధాన్ని నామీద వేయగా, దానిని నరకివేశాను. పిదప ఆతడు పదింటిని 
ప్రయోగించగా ఏమాత్రం గాసిచెందక వాటిని తునిమివైచాను. అనేక శక్యాయుధాల సముదాయాన్ని ఆతడు 
(ప్రయోగించగా వెంటనే వాటినికూడా ఖండించివేశాను. 


క. విససయము నొందు భార్గవు । నస్మృత్మర మపుడు లాఘవారూఢముగా 


సస్మితుండ నగుచుం బటు దీ । ప్తి స్మేరాస్త్రముల నేసితిం బరవశుంగాన్‌. 333 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; అస్మత్‌+కరము= నా హస్తము; లాఘవ+ఆరూఢముకాన్‌= నేర్పుగలది కాగా; 
సస్మితుండన్‌+అగుచున్‌= నేను చిరునవ్వుతో కూడిన వాడనవుతూ; విస్మయమున్‌+ఒందు= ఆశ్చర్యపడుతున్న; భార్గవున్‌= 
భృగురాముడిని; పటుదీప్తి స్మేర+అస్త్రములన్‌= మిక్కిలి తేజోవికాసం గల అ|స్తాలచేత; పరవశున్‌+కాన్‌+ఏసితిన్‌= సొమ్మసిల్లేటట్టు 
కొట్టాను. 


తాత్సర్యం: ఆ సమయంలో నా హస్తం అమితలాఘవాన్ని పుంజుకొన్నది. పరశురాముడు ఆశ్చర్యపడుతుండగా నేను 
చిరునవ్వుతో మిక్కిలి దీప్తి వికాసం కలిగిన అస్త్రాలు ప్రయోగించి ఆయనను మూర్చితుణ్ణి చేశాను. 


వ. ఇట్లతండు మూర్తిల్లిన మునిజనంబులును నంబయు నధిక శోకసమాకులత్వంబు నొంది హాహా కారంబులు 
సెలంగం బొదివి రంత. 334 


ప్రతిపదార్థం: ఇట్టు: అతండు; మూర్చిల్లినన్‌; ముని జనంబులును; అంబయున్‌; అధికశోక సమాకులత్వంబున్‌+ఒంది= 
మిక్కుటమైన దుఃఖంచేత కలతనొంది; హాహాకారంబులు చెలంగన్‌= అయ్యో అయ్యో అనే అరపులు సందడించగా; పొదివిరి= 
అతడి చుట్టూ మూగారు; అంతన్‌= తరువాత. 


తాత్సర్యం: పరశురాముడు మూర్చిల్లాడు. మునీశ్వరులు, అంబ దుఃఖవ్యాకుల మనస్కులయినారు. వారు 
హాహాకారాలుచేస్తూ అతడి చుట్టూ క్రమ్ముకొన్నారు. తరువాత 


ఆ. తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నారాచ । పంక్తి గురిసి నన్ను. బారవశ్య 
మంది నేల కొజగునట్లుగా. జేసి మ । త్పూతు మస్తకంబు( దునియ నేసి. 335 


ప్రతిపదార్థం: తెలిసి= ఒడలెరిగి; భార్గవుండు= పరశురాముడు; దృఢతీ[వ నారాచ పంక్తిన్‌= గట్టివ, వాడివి అయిన బాణాలయొక్క 
శ్రేణిని; కురిసి= నాపై వర్షించి; నన్నున్‌= నన్ను; పారవశ్యము+అంది= స్మృతికోల్పోయి; నేలకున్‌+ఒజగునట్టుగాన్‌+చేసి= 
నేలమీదికి వ్రాలేటట్టు కావించి; మత్‌సూతుమస్తకంబున్‌= నా రథసారథి శిరస్సును; తునియన్‌+ఏసెన్‌= తెగేటట్టు బాణం 
వేశాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 637 


తాత్సర్యం: ఒడలు తెలిసి పరశురాముడు పటిష్టములైన వాడి బాణాలు గుప్పించి, నేను స్మృతి దప్పి నేలకు 
వ్రాలేటట్లు చేశాడు. శరంతో నా రథసారథి తలను ఖండించాడు. 


వ. అట్టియెడ నెనమండ్రు విప్రులు సమానవయోరూపంబుల నొప్పు వారలు నన్వెత్రి, సేదదీర్షి రథంబు పయింబెట్టి, 
గగన గమనంబునం బోయి; రంతకు మున్న మందాకిని మున్ను నాకన్న చందంబున నొగలపయినుండి 
మదీయ రథ్యంబుల పగ్గంబులు ధరియించి యున్న నేనునుం గనుంగొని నమస్కరించిన దీవించి చనియె; 
వెండియు. 336 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అటువంటి సమయంలో; ఎనమం[డ్రు విప్రుల= ఎనిమిదిమంది (బ్రాహ్మణులు; సమానవయః+ 
రూపంబులన్‌= నాతో సమానమైన (ప్రాయం, ఆకారాలతో; ఒప్పువారలు= '్రకాశించేవారు; నన్నున్‌+ఎత్తి= నన్ను నేలనుండి 
పైకి లేవదీసి; సేద+తీర్చి= బడలిక వాపి; రథంబు పయిన్‌+పెట్టి= రథంమీదకూర్చుండబెట్టి; గగనగమనంబునన్‌+పోయిరి= 
ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు; అంతకున్‌+మున్న= వారు నన్ను రథంలో కూర్చోబెట్టటానికి పూర్వమే; మందాకిని= గంగాదేవి; 
నా+కన్న+చందంబునన్‌= నేను చూచిన రూపంతోనే; నొగలపయిన్‌+ఉండి; మదీయ రథ్యంబుల= నా రథాశ్వములయొక్క; 
పగ్గంబులు= పగ్గాలు; ధరియించి+ఉన్నన్‌= చేతదాల్సి ఉండగా; ఏనునున్‌= నేనును; కనుంగొని; నమస్కరించినన్‌; దీవించి; 
చనియెన్‌= వెళ్ళింది; వెండియున్‌= మరియు. 


తాత్పర్యం: నేను మూర్చలో మునిగి ఉన్న సమయంలో ఎనిమిది మంది బ్రాహ్మణులు నాతో సమానమైన వయస్సు, 
రూపం కలవారు నన్ను నేలనుండి లేవదీసి, శ్రమ తొలగించి రథంలో కూర్చోబెట్టి ఆకాశగమనంలో వెళ్ళారు. 
అంతకుమునుపే గంగాదేవి పూర్వం నేను చూచిన రూపంతో రథం నొగల మీద కూర్చుండి గుర్రాల పగ్గాలు చేత 
ధరించి ఉండింది. నేను నమస్కరించగా నన్ను దీవించి తన దారిని తాను వెళ్ళింది. ఆ తరువాత. 


క. సారథ్యంబును జేయుచు । ధీరత వాటించి రామదేవుని తోడం 
గ్రూరాస్త్రంబుల సమర వి । హారం బొనరించితిని సురావలి వొగడన్‌. 337 


ప్రతిపదార్థం: సారథ్యంబును+జేయుచున్‌= రథం నడుపుతూ; ధీరత+పాటించి= ధైర్య మవలంబించి; సుర+ఆవలి= 
దేవతాసమూహం; పొగడన్‌= శ్ఞాఘించగా; రామదేవునితోడన్‌= భృగురాముడితో; క్రూర+అస్త్రంబులన్‌= దారుణమైన అ(స్రాలతో; 
సమరవిహారంబు+ఒనరించితిని= యుద్దక్రీడ చేశాను. 


తాత్సర్యం: నేనే రథం నడుపుకొంటూ; ధైర్యం వహించి అంబరతలంలో నిలిచి దేవగణం మెచ్చగా భార్గవరాముడితో 
ఘోరములైన అస్త్రాలతో రణక్రీడ సలిపాను. 


భీష్కునకు వసువులు స్వప్ప్నసాక్షాత్కారంబున మోహనాస్త్రం బిచ్చుట (సం.5-184-1) 


వ. ఇవ్విధంబునం బోరి సూర్యాస్తమయం బగుటయు నెప్పటియట్ల చని యే నా రాత్రి యేకాంతంబున 
దర్ణశయనంబున నుండి సురభూసుర వర్గంబులం దలంచి భక్తిం బ్రణామంబులు సేసి 'పరశురాముని 
జయింపరా దయ్యెడు, దినంబులు పెక్కులు సనియె, నతని నాజి జయించుట. గలుగునేని మీరు నాకుం 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


దోచి యూజడింపవలయు' నని ప్రార్దించి నిద్రించుచుండం బవలు నన్నెత్తి రథంబుపయిం బెట్టిన 
యెనమండ్రునుం బ్రభాత సమయంబునం గలలోన వచ్చి. 338 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; పోరి= పోరాడి; సూర్య+అస్తమయంబు+అగుటయున్‌= (ప్రొద్దుగ్రుంకగా; ఎప్పటి+అట్ట చని= 
మునుపటి వలె యుద్దం చాలించి వెళ్ళి; ఏను= నేను; ఆ రాత్రి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా; దర్భశయనంబునన్‌+ఉండి= 
దర్భమీద పరుండి ఉండి; సురభూసుర వర్గంబులన్‌+తలంచి= దేవతలను (బ్రాహ్మణులను ధ్యానించి; భక్తిన్‌; ప్రణామంబులు 
చేసి= నమస్కరించి; పరశురామునిన్‌; జయింపన్‌రాదు+అయ్యెడున్‌= గెలుచుటకు వీలుకావటంలేదు; దినంబులు; పెక్కులు= 
చాల, చనియెన్‌= కడచినవి; అతనిన్‌; ఆజిన్‌= యుద్దంలో; జయించుట కలుగున్‌+ఏనిన్‌= గెలుచుటకు శక్యమైతే; మీరు; 
నాకున్‌; తో(చి= గోచరించి; ఊజడింపన్‌+వలయున్‌= ఓదార్భవలెను; అని, ప్రార్థించి= వేడుకొని; నిద్రించుచున్‌+ ఉండన్‌; 
పవలు= పగటి పూట; నన్నున్‌+ఎత్తి; రథంబుపయిన్‌+పెట్టిన; ఎనమండ్రునున్‌= ఎనిమిదిమంది; ప్రభాతసమయంబునన్‌= 
ఉదయవేళ; కలలోనన్‌+వచ్చి= స్వప్నంలో కనబడి. 


తాత్సర్యం: ఈ రీతి పగలంతా పరశురాముడితో పోరాడి (ప్రొద్దు (గ్రుంకగనే ఎప్పటివలె నా నివాసానికి వెళ్ళాను. 
ఆ రాత్రి నేను ఏకాంతంగా దర్భలపై పరుండి దేవతలను బ్రాహ్మణులను ధ్యానించి భక్తితో వారికి నమస్కారాలు 
చేసి 'పరశురాముడిని జయించటం శక్యంగాకున్నది. ఎన్నో రోజులు గడిచాయి. అతడిని రణంలో నేను జయించగలిగితే 
మీరు నాకు కనిపించి నన్నూరడించాలి' అని వేడుకొని నిదురించాను. భృగురాముడి శరాహతితో మూర్చపొందిన 
నన్ను ఎత్తి రథంలో కూర్చుండ పెట్టి వెళ్ళిన ఆ ఎనమండుగురు ఉదయవేళ నాకు కలలో కన్పించి. 


తే. నీవు నేమును నొక్కటి; నీకు వెఐవ । నేల గాంగేయ! రాము జయించునట్టి 
శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు । నిచ్చిపోయిరి క్రమ్మణ నెక్కడేని. 339 


ప్రతిపదార్థం: గాంగేయ!= భీష్మా!; నీవున్‌= నీవును; ఏమును= మేమును; ఒక్కటి= ఒక్కటేసుమా; నీకున్‌= నీకు; వెజవన్‌+ఏల= 
భయపడటమెందుకు? రామున్‌= పరశురాముడిని; జయించునట్టి= గెలువగలిగిన; శరముసుమ్ము+అని= బాణం సుమా అని; 
మోహన+అస్త్రంబున్‌= మోహనా స్తాన్ని; నాకున్‌= నాకు; ఇచ్చి= ఒసగి; (క్రమ్మజన్‌= తిరిగి; ఎక్కడ+ఏనిన్‌+పోయిరి= ఎక్కడికో 
వెళ్ళిపోయారు. 


తాత్సర్యం: 'భీష్మా! నీవూ మేమూ ఒక్కటే. నీవు భయపడనక్కరలేదు. పరశురాముడిని జయించగల బాణమిది 
సుమా! అని మోహనాస్త్రం నాకు ప్రసాదించి, తిరిగి ఎక్కడికో వారు వెళ్ళిపోయారు. 


విశేషం: అష్టవసువులు: ఇక్ష్వాకు వంశస్టుడైన మహాభిషుడు ఎన్నో యజ్ఞాలు చేసి దేవలోకం చేరి బ్రహ్మదేవుడిని కొలుస్తుండినాడు. 
గంగాదేవి (స్తీ రూప ధారిణిఅయి బ్రహ్మసభకు వచ్చింది. వాయు వశాన ఊరుమూలం కనిపించేటట్టు ఆమె చీర తొలగింది. 
దానిని మహాభిషుడు సాభిలాషంగా చూశాడు. అందుకు విరించి కోపించి నీవు మనుష్యయోనిలో జన్మించు'మని శాపం 
పెట్టాడు. అతడు రాజర్షిఅయిన ప్రతీపుడి కొడుకుగా పుట్టాడు. అతడే శంతనుడు. అష్టవసువులు ఒకనాడు వసిష్టుని 
తపోవనానికి వచ్చారు. అక్కడ నందిని అనే హోమధేనువును చూచారు. కోరిన వస్తువులు కురిసే ఆ గోవును అష్టమ వసువైన 
ప్రభాసుని పత్ని ఉశీనరపతి కూతురూ తన స్నేహితురాలూ అయిన జితవతికి బహూకరింపదలచింది. అందుకు ప్రభాసుడి 
సోదరులు కూడా సుముఖత చూపారు. వసిష్టుడు యోగదృష్టితో వసువులు హోమధేనువును కొనిపోయారని తెలిసి, మనుజయోనిలో 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 639 


పుట్టండని వారికి శాపమిచ్చాడు. చిరకాలం మానవలోకంలో ఉండకుండేటట్టు అను[గ్రహించుమని వారు వేడుకున్నారు. 
ప్రభాసుడే పెద్ద అపరాధం చేశాడు గనుక అతడు మాత్రమే బహుకాలం మర్య్యలోకంలో ఉంటాడని వసిష్టు డనుగ్రహించాడు. 


గ 


శంతనుడై జన్మించిన మహాభిషుడి సమాగమం కోసం గంగాదేవి వస్తుండగా వసువులు చూచారు. ఆమెకు వసిష్టుడి 
శాపం తెలిపి - నీ గర్భంలో జన్మిస్తాము. పుట్టినప్పుడే మమ్మల్ని నీళ్ళలో వేసి ఎక్కువకాలం పుడమిలో ఉండకుండేటట్లు 
చేయవలసిందని కోరుతూ, మాలో అష్టమ వసువు మాత్రం దీర్చాయుష్మంతుడై నీకు సంతోషం కలిగిస్తాడని చెప్పుకొన్నారు. 
సంప్రాప్త యౌవనుడైన కుమారుడికి రాజ్యమప్పగించి, గంగాతటంలో నీకు కన్పించిన కన్య కులగోత్రనామాలు అడగకుండ 
ఆమె అభీష్టం సల్పుమని తెల్పి ప్రతీపుడు తపోవనానికి వెళ్ళాడు. తండ్రి చెప్పినట్టుగా శంతనుడు స్త్రీ రూపంలో ఉన్న గంగను 
(ప్రేమించాడు. 'నే నేది చేసినా నీవు సమ్మతించాలి. వారించరాదు. అప్రియం పల్కరాదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే నిన్ను 
విడిచి వెళ్ళుతాను" అన్నది గంగ. శంతనుడు సమ్మతించి ఆమెతో కలిసి కాపురం చేస్తున్నాడు. ఆపుడు, (ధ్రువుడు, సోముడు, 
ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే అష్టవసువులు ఒకరివెంట ఒకరుగా గంగ కడుపున పుడుతూ 
వచ్చారు. పుట్టినవారిని పుట్టినట్టుగా తీసికొనివెళ్ళి భాగీరథి గంగనీళ్ళలో వేస్తూ వచ్చింది. అష్టమపు(త్రుడినికూడా గంగలో 
కలపటానికి ఆమె పూనుకోగా శంతనుడు వారించి నిందించాడు. అపుడు గంగ తన కథ చెప్పి ఇతడు ధర్మమూర్తిఅయి 
మనుజలోకంలో పెద్దకాల ముంటాడు. పెరిగేవరకు నావద్ద ఉంటాడు” అని చెప్పి కొడుకును తోడ్కొని వెళ్ళింది. భీష్ముడు 
సాంగములైన వేదాలు వసిష్టుడి దగ్గర, ధనుర్విద్య పరశురాముడి వద్ద అభ్యసించాడు. గంగాదేవి తేజస్వియెన కుమారుడిని 
శంతనున కొప్పగించింది. సత్యవతిని వివాహమాడదలచిన జనకుడి కోరిక తీర్చుటకై భీష్ముడు పెళ్ళి మానుకొన్నాడు. రాజ్యం 
వదలుకొన్నాడు. (బ్రహ్మచర్యం స్వీకరించాడు. అతిమానుషమైన ఆ మహనీయుడి సత్యవ్రతానికి సంతసిల్లిన శంతనుడు 
అతడికి స్వచ్చందమరణం వరంగా ఇచ్చాడు. ఆ వసువులే విప్రరూపాలలో భీష్ముడికి కలలో కనిపించారు. 


వ. ఏను మేలుకాంచి సంతోషించి తన్మంత్ర స్వరూపంబును బ్రయోగోపసంహార ప్రకారంబులును జిత్తంబున 
నిలిపికొనుచు( గాలోచితకృత్యంబు లాచరించి యొక్క సారథి నంగీకరించి, యరదంబు పూన్చించి, 
సన్నద్దుండనై సత్వరంబుగా సమరంబున కరిగినం బరశురామదేవుండు. 340 


ప్రతిపదార్థం: ఏను= నేను; మేలుకాంచి= మేలుకొని; సంతోషించి; తద్‌+మం[త్రస్వరూపంబును= ఆ మోహనాస్త్రంయొక్క 
మంత్ర విధానాన్ని; ప్రయోగ+ఉపసంహార (ప్రకారంబులును= ప్రయోగించే తీరు, వెనుకకు మరలించే రీతి; చిత్తంబునన్‌= 
మనస్సులో; నిలిపికొనుచున్‌; కాల+ఉచిత కృత్యంబులు= ఉదయవేళలో ఆచరించవలసిన పనులు; ఆచరించి= నిర్వర్తించి; 
అరదంబు; పూన్పించి= సిద్ధపరిచేటట్టుచేసి; సన్నద్దుండను+ఐ= సిద్దపడినవాడనై; సత్వరంబుగాన్‌= శీఘ్రంగా; సమరంబునకున్‌= 
కయ్యానికి; అరిగినన్‌; పరశురామదేవుండు. 


తాత్పర్యం: నేను నిద్రనుండి లేచి సంతోషించి మోహనాస్త్రపు మం[త్రవిధానాన్ని, ప్రయోగోపసంహార రీతులను 
జ్ఞప్తిలో ఉంచుకొని ప్రాతఃకాల కృత్యాలు నిర్వర్తించి ఒక్క సారథిని ఏర్పాటు చేసికొని రథాన్ని ఆయత్తపరచుకొని 
సంసిద్దుడనై శీఘ్రమే కదనరంగానికి వెళ్ళాను. అప్పుడు పరశురాముడు. 

క _ నిన్న యజసచ్చి పోయితి | వున్న యటియు నేండు దీరి యుడిపెద నీ గ 


ర్వోన్నతి; యిం కెట వోయెదు । నన్ను నెటు(గ వెట్టు?”లనుచు నాపై. గవిసెన్‌. 341 


ప్రతిపదార్థం: నిన్న= నిన్నటిరోజు; అజు+చచ్చిపోయితి(వి)= సగం చచ్చి వెళ్ళావు; ఉన్నశ+అణయున్‌= మిగిలిన సగం ప్రాణం; 
నేడు= ఈ రోజు; తీర్చి= తొలగించి; నీ గర్వ+ఉన్నతిన్‌= నీ మదాతిశయాన్ని; ఉడిపెదన్‌= మాపెదను; ఇంకన్‌= మరి; 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎట+పోయెదు(వు)?= ఎక్కడికి తప్పించుకొని వెళ్ళుతావు? నన్నున్‌= నన్ను; ఎణుంగవు+ఎట్టులు?= ఎట్టు తెలియకున్నావు?; 
అనుచున్‌= అని పలుకుతూ; నాపైన్‌+కవిసెన్‌= నామీదికి దూకాడు. 


తాత్పర్యం: 'నిన్న సగం చచ్చి వెళ్ళావు. ఈ దినం ఆ ఉన్న సగం కూడ హరించి నీ మద మణచి వేస్తాను. 
ఇంకెక్కడికి తప్పించుకు పోగలవు? నన్నెరుగవా?” అంటూ (పరశురామదేవుడు) నా మీదికి విజృంభించాడు. 


క. కవిసిన6 గడంగి పెల్లుగం । గవియించితి నంపవెల్లి. గడు గ్రూరత భా 
ర్ల్గవుండును మద్దాత్రంబున । వివిధాస్త్ర ప్రతతి నించి వెగ డొందించెన్‌. 342 
ప్రతిపదార్థం: కవిసినన్‌= నాపైకి దుముకగా; కడంగి= పూని; పెల్టుగన్‌= అధికంగా; అంపవెల్లిన్‌= బాణ(ప్రవాహాన్ని; కవియించితిన్‌= 


పరపాను; కడున్‌= మిక్కిలి, [క్రూరతన్‌= కనికరం లేకుండా; భార్గవుడును= పరశురాముడు; మత్‌+గాత్రంబునన్‌= నా 
శరీరమునందు; వివిధ+అస్త్రప్రతతిన్‌+నించి= పలు తెరగులైన అస్త్ర సమూహాలను నిండించి; వెగడు+ఒందించెన్‌= తల్లడపరిచాడు. 


తాత్సర్యం: పరశురాముడు నామీదికి కవియగా నేను పూనికతో బాణ ప్రవాహాన్ని అతడిపై (ప్రసరింపజేశాను. 
ఆయన రవంతకూడా కనికరం లేకుండా నా శరీరమునందు పలువిధాలైన అస్త్రాలను నాటి భీతి కలిగించాడు. 
వ. ఏనుంగోపించి. 343 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేనుకూడ; కోపించి= రోషించి- 


తాత్సర్యం: నేను కూడా రోషపడి. 


తే,  రయము మెటయంగ నొక్క నారసము పాల । దేశమునయందు నా. టించి తీవ్ర శక్తి 
నురము వైచిన( దూంగాడి యొటిగ నూంది | పట్టి యకృతవ్రణుండు తేర్చె. బరశురాము. 344 


ప్రతిపదార్థం: రయము+మెజయంగన్‌= వేగం మించగా; ఒక్క నారసమున్‌= ఒక తూపును; ఫాలదేశమున అందున్‌= 
నిటలభాగంలో; నాటించి= దిగేటట్లు చేసి; తీవ్రశక్తిన్‌= దారుణమైన శక్తిని; ఉరమున్‌ వైచినన్‌= రొమ్ముపై వేయగా; తూంాడి= 
చలించి; ఒజగన్‌= ప్రక్కకు వాలగా; అకృతవ్రణుండు= సారథ్యం సల్పుతున్న అకృతవ్రణుడు; ఊదిపట్టి= (వాలకుండా గట్టిగా 
పట్టుకొని; పరశురామున్‌+తేర్చెన్‌= పరశురాముడిని స్మృతికి వచ్చేటట్టు చేశాడు. 


తాత్పర్యం: వేగం మీరేటట్లు నేనొక్క తూపును ఆయన నిటలభాగంలో దిగబడే విధంగా నాటాను. తరువాత 
తీవ్రమైన శక్యాయుధాన్ని ఆయన గుండెపై వేశాను. అంతట పరశురాముడు చలించి ప్రక్కకు వ్రాలగా, పడకుండా 
గటిగా పటుకొని అకృతవ్రణుడనే ఆయన సారథి అతడిని స్మృతికి వచ్చేటట్లు చేశాడు. 

యు లు ep 


క. అప్పుడు దెప్పిటీ కన్నుల । నిప్పులు రాలంగ నన్ను నిశ్చల దృష్టిం 
దప్పక చూచి యలంతి న । వొప్ప(గ బ్రహ్మాస్త్ర మాతం డుగ్రత నేసెన్‌. 345 


ప్రతిపదార్థం: అప్పుడు= అంతట; ఆతండు= పరశురాముడు; తెప్పిటీ= తేరుకొని; కన్నులన్‌= నేత్రములనుండి; నిప్పులు 
రాలంగన్‌= అగ్నికణాలు రాలుతుండగా; నన్నున్‌= నన్ను; నిశ్చలదృష్టిన్‌= చలించని చూపులతో; తప్పక చూచి= మానకుండా 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 641 


కనుగొని; అలంతి నవ్వు= చిరునవ్వు; ఒప్పంగన్‌= మెరయగా; ఉగ్రతన్‌= భయంకరంగా; బ్రహ్మ+అస్త్రమున్‌+ఏసెన్‌= (బ్రహ్మాస్త్రాన్ని 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: అంతట పరశురాముడు తేరుకొని తన కనులనుండి అగ్ని కణాలు రాలుతుండగా నన్ను కన్నార్పకుండా 
క్రూరంగా చూచి చిరునవ్వు దీపించగా బ్రహ్మాస్త్రాన్ని దారుణంగా నాపై ప్రయోగించాడు. 


క _ తెగంగొని బ్రహ్మాస్త్రమ యే(। దగ నేసిన నొకటి నొకటి దార్కొని రెండున్‌ 

గగనంబంతయు. దేజ । స్టృగితముగా జేసి సురలు దైత్యులు( దలంకన్‌. 346 
ప్రతిపదార్థం: ఏన్‌= నేను; తెగన్‌+కొని= నారిసారించి; బ్రహ్మ+అస్త్రము+అ= (బ్రహ్మాస్త్రమునే; తగన్‌= చక్కగా; ఏసినన్‌= 
ప్రయోగించగా; ఒకటిన్‌+ఒకటి= ఒకదాని నొకటి; తార్కొని= మార్కొని; సురలు= దేవతలు; దైత్యులు= రక్కసులు; 


తలంకన్‌= భీతిల్లగా; రెండున్‌= ఆ రెండు (బ్రహ్మాస్తాలు; గగనంబు+అంతయున్‌= ఆకాశము నంతటినీ; తేజస్‌+స్టగితముగాన్‌+ 
చేసెన్‌= కాంతితో ఆచ్చాదించబడినదానినిగా చేశాయి. 


తాత్పర్యం: నేను కూడా నారి సారించి బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాను. ఈ రెండు బ్రహ్మాస్తాలు ఒకదాని నొకటి 
ఎదుర్కొని దేవదానవులు భీతిల్లగా ఆకాశాన్నంతటినీ కాంతితో ఆచ్చాదింపజేశాయి. 


తే. సకల భూత సంక్షోభ సంజనకమైన । యట్టియెడం గని యిది తటి యని తలంచి 
మోహనాస్త్రంబు నంచితావాహనంబు । సేయుటయును జరాచర శ్రేణి మ్రైసె. 347 


ప్రతిపదార్థం: సకలభూత సంక్షోభ సంజనకము+ఐన= నర్వప్రాణులకు కలతను గలిగించుచున్నదైన; అట్టియెడన్‌= ఆ 
సమయంలో; కని= గమనించి; ఇది తటీ+అని= ఇది అదనని; తలంచి= భావించి; మోహన+అస్త్రంబు= మోహనా స్రముయొక్క; 
అంచిత+ఆవాహనంబు= ఒప్పిదమైన ఆహ్వానాన్ని; చేయుటయును= చేయగా; చర+అచరశ్రేణి= జంగమస్థావరాలయొక్క 
సమూహం; (మోసెన్‌= ఆ(క్రోశించింది. 


తాత్సర్యం: సకలజీవులకు సంక్షోభం కలిగించే ఆ సమయం చూచి ఇది శర ప్రయోగానికి తగిన వేళ అని తలంచి, 
నేను మోహనా(స్తాన్ని ఆవాహనం చెయ్యగా చేతనములు, అచేతనములు ఆక్రందించాయి. 

వ. తదవసరంబున. 348 
తాత్సర్యం: ఆ సమయంలో. 


కు ఉడుగుడుగు మోహనాస్త్రము । విడువకు మను నెలుంగుతోడ వేగంబున న 
య్యెడ కేంగుదెంచి నారదు€ । డెడమడు గించుకయు లేక యిట్లను నాతోన్‌. 349 


ప్రతిపదార్థం: ఉడుగు+ఉడుగు(ము)= మానుము మానుము; మోహన+అస్త్రమున్‌= మోహనా(స్తాన్ని; విడువకుము= 
ప్రయోగించవద్దు; అను+ఎలు(గు తోడన్‌= అను కంఠధ్వనితో; వేగంబునన్‌= త్వరితంగా; అయ్యెడకున్‌= మేము పోరాడుతున్న 
ప్రదేశానికి; ఏంగుదెంచి= వచ్చి; నారదుండు= నారద మహర్షి ఎడమడుగు+ఇంచుకయున్‌ లేక= అరమరిక రవంతకూడా 
లేకుండ; నాతోన్‌+ఇట్లు+అనున్‌= నాతో ఇట్టా అన్నాడు: 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'వద్దు వద్దు. మోహనా స్తాన్ని ప్రయోగించవద్దు' అని కేకలిడుతూ నారదమహర్షి సత్వరంగా అక్కడికి 
వచ్చాడు. అరమరిక లేకుండా నాతో ఇట్టా అన్నాడు: 


క. “గురునకు నవమానము ని । ష్టుర వృత్తిం జేసిదీవు సూచితిమే యి 
ప్పరుసున( బరుసపు నడవడి. । గురువంశప్రవర యిట్లు గూడునె చేయన్‌? 350 


ప్రతిపదార్థం: కురువంశప్రవర!= కురువంశస్టులలో శ్రేష్టుడా!; గురునకున్‌= విద్య గరపిన ఆచార్యునకు; అవమానమున్‌= 
పరాభవాన్ని; నిష్టుర వృత్తిన్‌= క్రూరవర్తనంతో; ఈవు చేసెదు(వు)= నీవు చేస్తున్నావు; -ఈ+పరుసునన్‌= ఈరకంగా; పరుసపు 
నడవడి= (క్రూరమైన (ప్రవర్తన; చూచితిమే= లోకంలో కనుగొన్నది లేదు; ఇట్టు చేయన్‌= ఈ విధంగా సల్పడం; కూడునె?= 
నీవంటివాడికి తగునా? 


తాత్సర్యం: 'కురువంశ శ్రేష్టుడా! కర్కశ బుద్దితో గురునకు పరాభవం చేస్తున్నావు. ఇట్టి కఠినమైన నడవడి లోకంలో 
చూచిందిలేదు. ఇట్టా చేయటం నీవంటి వానికి ఉచితం కాదు. 


వ. అని సువ్యక్తంబుగా( జెప్పి. 351 
ప్రతిపదార్థం: అని; సువ్యక్తంబుగాన్‌= స్పష్టంగా; చెప్పి= తెలిపి. 


తాత్సర్యం: అని సుస్పష్టంగా నారదుడు పలికి. 


క. “వీరి సుర లాకసంబున । గారవమున బుద్ది సెప్పంగా నీకడకుం 
దా రేగు దెంచి'రని క । న్నారంగాం జూపె నాకు నయ్యెనమండ్రన్‌. 352 


ప్రతిపదార్థం: ఆకసంబునన్‌= గగనంలో; వీరె సురలు= అరుగో దేవతలు; గారవమునన్‌= గౌరవంతో; బుద్ది చెప్పగాన్‌= 
నీకు నీతులు గణపుటకై; నీ కడకున్‌= నీ దగ్గరకు; తారు= తాము; ఏగుదెంచిరి= వచ్చిఉన్నారు; అని= అనుచు; కన్ను+ 
ఆరంగాన్‌= కనులార; నాకున్‌= నాకు; ఆ+ఎనమండడ్రన్‌= ఆ యెనిమిదిమందిని; చూపెన్‌= చూపాడు. 


తాత్సర్యం: 'అరుగో! ఆకాశంలో దేవతలు. వీరు గౌరవంగా నీకు బుద్దులు గరపవలెనని న్స్‌ దగ్గరకు వచ్చి ఉన్నారు” 
అంటూ నారదుడు కనులారా నాకు ఆ యెనిమిదిమందిని చూపించాడు. 


వ. _ ఇవ్విధంబున నెప్పటి విప్రవరులు సన్నిధిసేసి నన్నుం జూచి నగుమొగంబులతో నెటు(గని వారపోలె 
నిట్లనిరి; 353 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఎప్పటి విప్రవరులు= నిన్న రణంలో మూర్చితుడనై నేలబడిఉండగా రథంమీద 
కూర్చుండబెట్టి చనినవారూ, రాత్రి స్వప్నంలో తోచి మోహనాస్త్రం ఇచ్చినవారూ అయిన ఆ యెనిమిదిమంది (బ్రాహ్మణులు; 
సన్నిధిచేసి= నా సమ్ముఖమున నిల్చి; నన్నున్‌+చూచి= నను గాంచి; నగు మొగంబులతోన్‌= నవ్వుతో నిండిన వదనాలతో; 
ఎజు(గని వార పోలెన్‌= ఏమియు తెలియనివారివలె; ఇట్టు+అనిరి= ఇట్లా అన్నారు: 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 643 


తాత్సర్యం: పరశురామ శరాహతుడనై నేలబడియుండగా నన్నెత్తి రథంలో కూర్చోబెట్టి వెళ్ళినవారూ, వేకువజామున 
నాకు కలలో కనిపించి మోహనాస్త్రము నిచ్చినవారూ అయిన ఆ యెనమండుగురు బ్రాహ్మణోత్తములు నాచెంత 
జేరి నవ్వుతున్న ముఖాలతో ఏమీ తెలియనివారివలె నాతో ఇట్టా అన్నారు: 


క, “నారదముని త్రైలోక్య స | మారాధ్యుం డితని పలుకు లాగమ వాక్యో 
దారములు వినుము వీనిం । గ్రూరత వాటింప( దగదుగురు విషయమునన్‌.” 354 


ప్రతిపదార్థం: నారదముని= నారద మహర్షి (త్రైలోక్య సమారాధ్యుండు= ముల్లోకాలవారిచేత పూజించదగినవాడు; ఇతని 
పలుకులు= ఈ మహనీయుడి మాటలు; ఆగమవాక్య+ఉదారములు= వేదవాక్కులవలె గొప్పవి; వీనిన్‌+వినుము= ఈ 
మహాత్ముడి మాటలు ఆలకించు; గురువిషయమునన్‌= ఆచార్యుడి విషయములో; (క్రూరత= కాఠిన్యం; పాటింపన్‌+తగదు= 
వహించరాదు. 


తాత్సర్యం: 'నారద మహర్షి ముల్లోకాలవారిచే పూబింపదగినవాడు. ఈ మహానుభావుడి మాటలు వేదవచనాలవలె 
దొడ్డవి. ఈ మునీంద్రుడి పలుకులు వినుము. గురునకు సంబంధించిన విషయంలో కర్కశత్వం కూడదు. 


వ. అనిన విని యేను సమ్మోహనాస్త్రం బేయుట యుడిగి బ్రహ్మాస్త్రంబు దీపింప(జేసితి; నప్పుడు జామదగ్న్యుం 
డది యెల్ల నెటింగి, యోటమి యెక్కించుకొని చలంబు మిగిలియున్నం దజ్జనకుండు జమదగ్నియు( దదీయ 
పితృవర్గంబును నతనికి సన్నిధి సేసి వేండికొని శాంతవచనంబులం దేర్చి యిట్లనిరి: 355 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఏను= నేను; సమ్మోహన+అస్త్రంబు; ఏయుట= ప్రయోగించటం; ఉడిగి= మాని; బ్రహ్మ+అస్త్రంబున్‌; 
దీపింపన్‌+చేసితిన్‌= (ప్రజ్వలింపజేశాను; అప్పుడు; జామదగ్భ్యుండు= జమదగ్ని తనయుడైన పరశురామదేవుడు; అది+ఎల్లన్‌+ 
ఎణీంగి= నారదాదులు వచ్చి నాకు హితం చెప్పటం; నేను మోహనాస్త్రమును విడువకుండటం; తెలిసి; ఓటమి+ఎక్కించుకొని= 
తాను అపజయం పాలైనట్టుగానే భావించి; చలంబు+మిగిలి+ఉన్నన్‌= ద్వేషాతిశయంతో ఉండగా; తద్‌+జనకుండు= నా 
గురువు తండ్రి; జమదగ్నియున్‌; తదీయ పితృవర్గంబును= ఆయన పితరుల సమూహమునూ; అతనికిన్‌; సన్నిధిచేసి= 
ప్రత్యక్షమై; వేండికొని= అర్థించి; శాంతవచనంబులన్‌= చల్లటి మాటలతో; తేర్చి= కలతబాపి(ప్రసన్నుడిని కావించి); ఇట్టు+అనిరి= 
ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: ఎనమండుగురు భూసుర పుంగవుల మాటలు విని, నేను సమ్మోహనాస్త్రం విడవటం మానుకొన్నాను. 
(బ్రహ్మాస్త్రమునే ప్రకాశింపజేశాను. అపుడు జమదగ్నిసుతుడు నారదాదులు వచ్చి నాకు హితోపదేశం చేయటం; నేను 
సమ్మోహనాస్త్ర ప్రయోగం విరమించటం తెలిసికొని, తాను అపజయం పొందినట్టు భావించి, నాపై ద్వేషం 
పెంచుకొన్నాడు. అంతట అతడి తండ్రి జమదగ్ని మహర్షి ఆయన పితరులు పరశురాముడికి ప్రత్యక్షమై వేడుకొని 
చల్లటి మాటలతో అతడిని ప్రసన్నుడిని కావించి ఇట్టా పలికారు: 


క “వినుము వసుమూర్తి యీతం । డనన్య సామాన్య తేజు. డాహవభూమిన్‌ 
మనకు జయింప వశమె భీ । ష్ముని? విప్రున కగునె రోషమును మత్సరమున్‌? 356 


ప్రతిపదార్థం: వినుము= పరశురామా! మా మాటలు ఆలకించుము; ఈత(డు= ఈ భీష్ముడు; వసుమూర్తి= వసు 
స్వరూపుడు; అనన్య సామాన్య తేజుండు= పరుల కెవ్వరికి లేని ప్రతాపం కలవాడు; ఆహవ భూమిన్‌= యుద్దరంగంలో; 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనకున్‌= మనకు; భీష్ముని జయింపన్‌ వశమె?= భీష్ముడిని గెలువ శక్యమా?; (కాదనుట); విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; 
రోషమును= కోపమూ; మత్సరమున్‌= ద్వేషమూ; అగునె?= తగునా? 


తాత్సర్యం: 'పరశురామా! మా పలుకు లాలకించుము. ఈతడు వసువు. ఇతరుల కెవ్వరికినీ లేనట్టి ప్రతాపం 
కలవాడు. యుద్దంలో ఇతడిని గెలువ మనతరమా? (బ్రాహ్మణుడికి క్రోధం, ఈర్ష్య తగవు సుమా! 


తే. సమర ముడుగు నారాయణసఖు(డు నరుండు । సవ్యసాచి నా నింకొక జన్మమొంది 
యితని వధియించుంగాని తక్కితర జనము । లకు నసాధ్యుండు భీష్మం డాలంబులోన. 357 


ప్రతిపదార్థం: సమరము+ఉడుగు(ము)= యుద్దం మానుము; నారాయణసభఖుండు= నారాయణుడికి చెలికాడైన; నరుండు= 
నరుడు; సవ్యసాచి నాన్‌= అర్జునుడనే పేరుతో; ఇంకొక జన్మము+ఒంది= మరొక్క పుట్టువునుపొంది; ఇతనిన్‌= ఈ 
భీష్ముడిని; వధియించున్‌ కాని= చంపునే తప్ప; తక్కు+ఇతరజనములకున్‌= మిగిలిన వేరే మనుష్యులకు; ఆలంబులోనన్‌= 
కదనంలో; భీష్ముండు= దేవవ్రతుడు; అసాధ్యుండు= సాధింపరానివాడు. 


తాత్పర్యం: రామా! యుద్దం విరమించుము. నారాయణుడి చెలికాడైన నరుడు అర్జునుడనే పేరుతో వేరొక 
జన్మమెత్తి వీనిని సంహరించగలడు. అంతే కాని ఇతరులు భీష్ముడిని కదనంలో జయించలేరు సుమా! 


వ. అనిన నతండు పోక పెనంగిన వెండియు ననేక ప్రకారంబులం జెప్పి యమ్మునులు నాకడకుం జనుదెంచి 
యుపశమన వాక్యంబులు పలికి జామదగ్మ్యుతోడం దమయాడిన మాటలు తేటపలటిచి యప్పుడు 
పొడసూపిన జాహ్నవియుం దారు బహు విధంబుల నన్ను ననునయించి భార్గవుపాలికి నమ్మహాదేవిం 
దోడ్కొని యరిగియుం గ్రమ్మటి మత్సమీపంబునకు వచ్చియు నెట్టకేలకుం జలం బుడిపిన నే మిరువురమును 
దివ్యాస్తంబులుప సంహరించి సమరం బుడిగితి; మట్టియెడ నయ్యెనమండ్రు విప్రులుం జేరి నాతో 
నిట్లనిరి: 358 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వారు చెప్పినప్పటికినీ; అతండు; పోక= వెనుదీయక; పెనంగినన్‌= పోరాడగా; వెండియున్‌= 
మరల; అనేక ప్రకారంబులన్‌= పలువిధాల; చెప్పి; ఆ+మునులు; నా కడకున్‌; చనుదెంచి; ఉపశమనవాక్యంబులు= శాంతివచనాలు; 
పలికి; జామదగ్భ్యుతోడన్‌= జమదగ్ని తనయుడైన పరశురాముడితో; తమ+ఆడిన మాటలు; తేటపటిచి= వెల్లడించి; అప్పుడు= 
ఆ సమయమందే; పొడచూపిన= సాక్షాత్కరించిన; జాహ్నవియున్‌= గంగాదేవియు; తారున్‌= తామును; బహువిధంబులన్‌= 
పెక్కురీతుల; నన్నున్‌; అనునయించి= బుజ్జగించి; భార్గవుపాలికిన్‌= పరశురాముడికడకు; ఆ+మహాదేవిని= ఆ భాగీరథిని; 
తోడ్కొని+అరిగియున్‌= వెంటబెట్టుకొని వెళ్ళియు; (క్రమ్మణున్‌= మరల; మత్‌+సమీపంబునకున్‌= నా దగ్గరకు; వచ్చియున్‌; 
ఎట్టకేలకున్‌= చివరకు; చలంబు= పంతం; ఉడిపినన్‌= మాన్పగా; ఏము+ఇరువురము= గురుశిష్యులమైన మే మిద్దరమూ; 
దివ్య+అస్త్రంబులు= బ్రహ్మాస్త్రములు రెంటినీ; ఉపసంహరించి= ఉపశమిల్లజేసి; సమరంబు; ఉడిగితిమి= మానినాము; అట్టి+ 
ఎడన్‌= ఆ తరుణంలో; ఆ+ఎనమండ్రు వి్రులున్‌; చేరి= నా కడకు వచ్చి; నాతోన్‌; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు: 


తాత్సర్యం: తన జనకుడూ, పితృదేవతలూ చెప్పినప్పటికిన్నీ పరశురాముడు వెనుదీయక పెనగుతుండగా వారింకనూ 
అనేక విధాల చెప్పి చెప్పి నాకడకు వచ్చారు. నాతో శాంతి వచనాలు పలికి పరశురాముడితో తామన్న మాటలు 
వెల్లడించారు. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమైన గంగతో తామూ చేరి నన్ను పలువిధాల బుజ్జగించారు. తరువాత 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 645 


వారు గంగాదేవిని వెంటబెట్టుకొని పరశురాముడి చెంతకు వెళ్ళారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఇట్లా వారు మా 
ఉభయుల చుట్టూ పెక్కు సారులు తిరిగి తిరిగి తుట్టతుదకు మా పంతాలు మాన్సించారు. మేమిద్దరమూ 
(బ్రహ్మాస్తాలను ఉపసంహరించి యుద్దం చాలించాము. అట్టి సమయంలో ముందు కన్సడిన ఆ యెనిమిది మంది 
భూసురులు నన్ను జేరి నాతో ఇట్టా అన్నారు: 


ఆ. 'గురుండు బ్రహ్మవిదు( డకుంఠిత తేజుండు | పరశురాము. డతని పాలి కీవు 
భక్తి మెబయ నేంగి ప్రణమిల్లి తదనుగ్ర | హంబు వదయవలయు ననఘ! యిపుడు. 359 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; పరశురాముడు= భార్గవరాముడు; గురుండు= నీకు ఆచార్యుడు; (బ్రహ్మవిదు(డు= 
(బ్రహ్మతత్తమెరిగినవాడు; అకుంఠిత తేజుండు= మొక్కవోని ప్రతాపం కలవాడు; అతని పాలికిన్‌= ఆ భృగురాముడి చెంతకు; 
ఈవు= నీవు; భక్తి మెజయన్‌= భక్తి వెల్లడియగునట్టు; ఏంగి= వెళ్ళి; ప్రణమిల్లి= నమస్కరించి; తద్‌+అనుగ్రహంబున్‌= 
ఆయన కారుణ్యమును; ఇపుడు= ఇప్పుడు; పడయన్‌ వలయున్‌= పొందవలెను. 


తాత్సర్యం: 'భీష్మా! పరశురాముడు నీకు గురువు. తత్త్యవేత్త. అమోఘమైన (ప్రతాపం కలవాడు. ఆ మహామహుడి 
చెంతకు నీ విప్పుడే వెళ్ళి, నీ భక్తి ప్రకటమయ్యేటట్టు ప్రణామం సలిపి, వారి అనుగ్రహం ఇపుడే పొందవలెను 
సుమా! 


వ. అని చెప్పి యతని కడకుం దారును నారదమునీశ్వరుండును జమదగ్ని ప్రముఖులును భాగీరథియును 
జని 'నీ శిష్యుండు దేవవ్రతుండు; వాని యెడ నలుగం దగునె? వాండు తగవు మాలిన పని. జేయంజాలక 
పెనంగె; నింతియకాని విరోధి గాండు; వానిం గరుణింపు' మని తెలిపి, నన్నుం బిలిచినం బోయి యే 
నమ్మహాత్మునకు సాష్టాంగదండ ప్రణామంబు సేసిన నతండు దీవనతో గ్రుచ్చి యెత్తి కౌంగిలించికొని 
'గాంగేయా! నీశక్తికి భక్తికిం బ్రీతుండనైతి* నని సస్నేహంబుగా సంభావించి, యంబ నవలోకించి; నన్ను 
భీష్ముండు గెలిచె 'నా వలన నయ్యెడుపని యింతియ; నీవింక నీకుం జూడం బోలిన గతిం బొమ్మనిన 
నమ్మానిని' దేవా యిది యిట్టిద; నీ యోపినంతయుం జేసితి; నీ చేతం బోకున్న నేమి సేయుదు? నేను 
దపంబు పెంపున భీష్ముని వధించెద జన్మాంతరంబున నైననుం జలంబు సాధ్యంబు చేయుదు; నటు 
సూడు' మని పలికిపోయె. దదనంతరంబ యమ్మునిజన పితృదేవతా సమూహంబును భృగు నందను 
నన్ను నామంత్రణంబు చేసి యంతర్జానంబు సేసె; భార్గవుండును నన్నువీడ్కొలిపి మున్ను దనతో వచ్చిన 
తపోధనవర్గముం దానును మహేంద్ర శైలంబునకుం జనియె; నేను మగిడి యెడనెడ నుర్వీసురుల 
యాశీర్వాదంబులు సంభావన వచనంబులు( బ్రస్తుతి వాక్యంబులు. గర్జంబుల కింపుసేయ నిటవచ్చి 


ఆ 


సత్యవతికి నమస్కారపూర్వకంబుగా నంతయు నెటింగించిన నద్దేవి యభినందించె. 360 


ప్రతిపదార్థం: అని చెప్పి; అతనికడకున్‌= పరశురాముడి చెంతకు; తారును= ఆ యెనమండుగురు భూసురులను; నారద 
ముని+-ఈశ్వరుండును; జమదగ్ని ప్రముఖులను= జమదగ్ని మున్నగువారును; భాగీరథియును= నా జననిఅయిన గంగాదేవియు; 
చని; నీ శిష్యుండు; దేవవ్రతుండు= భీష్ముడు; వానియెడన్‌= అతనిపట్ట; అలుగన్‌+తగునె?= కోపగించుకొనవచ్చునా?; వా(డు= 
భీష్ముడు; తగవు మాలిన పని= న్యాయం తప్పిన పని; చేయన్‌+చాలక= చేయటానికి ఇష్టపడక; పెనంగెన్‌= నీతో కలహించాడు; 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంతియకాని= ఇంతేతప్ప; విరోధికాడు= నీకు శత్రువు కాడు; వానిన్‌; కరుణింపుము; అని తెలిపి; నన్నున్‌ పిలిచినన్‌= నన్ను 
రమ్మనగా; పోయి; ఏను= నేను; ఆ మహాత్మునకున్‌; స+అష్ట్ర+అంగ+దండ ప్రణామంబు= ఎనిమిది అవయవాలు నేలకు 
సోకేటట్లు కగ్రవలె పడి చేసే నమస్కారం; చేసినన్‌= చేయగా; అతండు= పరశురాముడు; దీవనతోన్‌= ఆశీస్సుతో; (గ్రుచ్చి 
ఎత్తి= దృఢంగా నేలనుండి మీదికెత్తి; కౌంగిలించికొని; గాంగేయా; నీ శక్తికిన్‌= నీ బలానికి; భక్తికిన్‌: ప్రీతుండన్‌+ఐతిన్‌= 
హర్షించాను; అని; సస్నేహంబుగాన్‌= (పేమయుక్తంగా; సంభావించి= ఆదరించి; అంబన్‌; అవలోకించి= చూచి; నన్నున్‌; 
భీమ్ముండు; గెలిచెన్‌; నావలనన్‌; అయ్యడు వని= జరుగు వని; ఇంతియ= ఇంతే; నీవు+ఇంకన్‌; నీకున్‌+ 
చూడన్‌+పోలినగతిన్‌+పొమ్ము= ఆలోచించుకొని నీకు తగిన దారి నీ వనుసరించుము; అనినన్‌; ఆ+మానిని= అంబ; దేవా!= 
ప్రభూ!; ఇది+ఇట్టిద= నా ప్రాప్తమింతే; నీ+ఓపినంతయున్‌+చేసితి(వి)= నీకు శక్తి ఉన్నంతవరకు చేశావు; నీచేతన్‌+పోకున్నన్‌+ 
ఏమిచేయుదు?= నీకు శక్యము కానిదానికి నీవేమి చేయగలవు?; నేను తపంబు పెంపునన్‌= తపశ్ళక్తిచేత; భీష్ముని వధించెదన్‌; 
జన్మ+అంతరంబునన్‌+ఐనన్‌= మరొక జన్మలోనైనా; చలంబు సాధ్యంబు చేయుదున్‌= పంత మీడేర్చు కుంటాను; 
అటుచూడుము= నీవు చూస్తూ ఉండుము; అని పలికిపోయెన్‌; తద్‌+అనంతరంబ= అంబ వెళ్లిన తరువాత; ఆ మునిజన+ 
పితృదేవతా సమూహంబును= ఆ జమదగ్ని, పితృదేవతా వర్గం; భృగునందనున్‌= పరశురాముడిని; నన్నున్‌= నన్ను; 
ఆమం(త్రణంబు చేసి= పోయి వస్తామని మమ్ము వదలి; అంతర్జానంబు చేసెన్‌= మరుగైపోయారు; భార్గవుండును= 
పరశురాముడునూ; నన్నున్‌; వీడ్కొలిపి= పోయిరమ్మని చెప్పి; మున్ను= పూర్వం; తనతో వచ్చిన; తపోధన వర్గమున్‌= 
మునిసమూహమును; (తపోధనుడు - తపమే ధనంగా కలవాడు= బుషి); తానును; మహేంద్ర శైలంబునకున్‌ చనియెన్‌; 
నేను; మగిడి= మరలి; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ, ఉర్వీసురుల= బ్రాహ్మణుల యొక్క; ఆశీర్వాదంబులున్‌= దీవనలు; 
సంభావన వచనంబులున్‌= ఆదరంతో కూడిన పలుకులు; (ప్రస్తుతి వాక్యంబులున్‌= పొగడ్తమాటలు; కర్లంబులకున్‌= 
చెవులకు; ఇంపుచేయన్‌= ఆహ్లాదం కూర్చగా; ఇటవచ్చి= హస్తినాపురికి చనుదెంచి; సత్యవతికిన్‌; నమస్కారపూర్వకంబుగాన్‌= 
తొలుత నమస్కరించి; అంతయున్‌; ఎజింగించినన్‌; ఆ+దేవి; అభినందించెన్‌= నన్ను మెచ్చుకొన్నది. 


తాత్సర్యం: అని పలికి పరశురాముడి దగ్గరకు ఎనమండుగురు భూసురోత్తములు, నారదమునీం॥ద్రుడు, జమదగ్ని, 
పితృదేవతా వర్గం, గంగాదేవి వెళ్ళారు. వెళ్ళి భీష్ముడు నీకడ విద్యనేర్చుకొన్నాడు. అతడు నీ శిష్యుడు. వాని యెడ 
నీకు కోపం తగునా? అతడు న్యాయవిహీనమైన పని చేయటాని కిష్టపడక నీతో కలహించాడు. అంతేకాని, నీకు 
పగవాడు కాడు. వాడిని కృపతో చూడుమని భృగురాముడికి చెప్పి అతడి చెంతకు రమ్మన్నారు. నేను వెళ్ళి ఆ 
మహానుభావుడికి సాష్ట్రాంగంగా సాగిలపడి నమస్కరించాను. ఆయన దీవించి నన్ను (గ్రుచ్చి లేవనెత్తి కౌగిలించుకొన్నాడు. 
'గాంగేయా! నీ శక్తికీ భక్తికీ సంతోషించాను” అంటూ స్నేహయుక్తంగా పలికి నన్ను మన్నించాడు. ఆ తరువాత 
అంబను జూచి 'నన్ను భీష్ముడు జయించాడు. నేను చేయగల్లిన దింతే. నీ వింక నీకు తోచినదారి చూచుకో. 
వెళ్ళు' మని చెప్పాడు. ఆమె పరశురాముడితో 'దేవా! నా ప్రాప్తమింతే. నీ చేతనైనంతవరకు చేశావు. నీవలన 
కానిదానిని నీవు మాత్రమేమి చేయగలవు? నేను తపోబలంచేత భీష్ముడిని వధిస్తాను. మరొక జన్మలోనైనా నా పగ 
తీర్చుకొంటాను చూడు'మని పలికి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అటు తరువాత నారదాది మునులు, జమదగ్ని, 
పితృదేవతలు పరశురాముడినీ, నన్నూ చూచి వెళ్ళివస్తామని పలికి మాయమయ్యారు. భృగురాముడు నన్ను ఆగుమనిచెప్పి, 
తనతో వచ్చిన బుషి సమూహంతో మహేంద్రగిరికి వెళ్ళాడు. నేనున్నూ అక్కడ నుండి బయలుదేరి, దారిలో 
అక్కడక్కడ బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, ఆదరపూర్వక వచనాలు, పొగడ్త మాటలు వీనులకు విందుసేయగా 
హస్తినకు వచ్చి, మా జనని సత్యవతీ దేవికి నమస్సులర్పించి జరిగినదంతా విన్నవించాను. అందుకు ఆ దేవి 
సంతోషించింది. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 647 
నారదుడు భీష్మున కంబవృత్తాంతం బంతయు( జెప్పుట (సం. 5-187-16) 


తే. అంబ వృత్తాంత మరయంగ ననుదినంబు( । దగిన వారల బుచ్చుచు. దల(కుచుందు 
నేను నది యాదిగా( జింత నేపు దక్కి। స్రుక్మియుండియు రాజుల నుక్కునుడంతు. 361 


ప్రతిపదార్థం: అంబవృత్తాంతమున్‌= అంబయొక్క సమాచారాన్ని; అరయంగన్‌= తెలిసికొనటానికి; అనుదినంబున్‌= (ప్రతిదినం; 
తగిన వారలన్‌= అర్హులను; పుచ్చుచున్‌= పంపుతూ; తల(కుచున్‌+ఉందున్‌= భయపడుతుంటాను; నేనున్‌= నేను; అది+ఆదిగాన్‌= 
అది మొదలుకొని; చింతన్‌= విచారంచేత; ఏపు+తక్కి= ఉత్సాహం కోల్పోయి; (స్తుక్కి+ఉండియున్‌= తగ్గిపోయినప్పటికినీ; 
రాజులన్‌= భూపతులను; ఉక్కు మడంతున్‌= పొగరణగిస్తాను. 


తాత్సర్యం: అంబ వృత్తాంతం తెలిసికొనటానికై ప్రతిదినం తగినవారిని పంపుతూ భయపడుతుంటాను. ఆమె 

తపోబలంతో నన్ను నిర్మూలిస్తానని పల్కిందిమొదలు నేను చింతతో కృశించినప్పటికినీ శత్రురాజుల మదమణగిస్తూనే 

ఉన్నాను. 

వ. ఒక్కనా(డు పారాశర్య నారదులంగని యక్కార్యంబు భయంబు దోప విన్నవించిన వారలు 'దైవాధీనంబగు 
దాని మానుషంబున మానిపింప వశంబుగా; దా చింత విడువు'మని రందు నారదుం 'డక్కాశీశ్వర కన్యక 
తెఅంగు వినుమని యిట్లనియె. 362 


ప్రతిపదార్థం: ఒక్కనాండు; పారాశర్య; నారదులన్‌= పరాశరముని పుత్రుడైన వ్యాసునీ, నారదునీ; కని= చూచి; ఆ కార్యంబు 
భయంబు+తో(పన్‌= అంబ తలపెట్టిన తపము వలన భీతి కలుగగా; విన్నవించినన్‌= నేను మనవి చేయగా; వారలు; 
దైవ+అధీనంబు+అగుదానిన్‌= దైవము చేతిలోనున్న పనిని; మానుషంబునన్‌= మనుష్య యత్నముచే; మానిపింపన్‌ వశంబు+కాదు; 
ఆ చింతన్‌ విడువుము; అనిరి; అందున్‌= వారిలో; నారదుండు; ఆ+కాశీ+ ఈశ్వర కన్యక+తెజంగు= ఆ కాశీరాజు పుత్రిక 
యొక్క వైనము; వినుము; అని ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: నే నొకనాడు వ్యాస నారద మునీంద్రులను చూచి అంబవిషయమై నాకు భయమగుచున్నదని మనవి 
చేశాను. వారు దైవము తలపెట్టిన పనిని మానవ యత్నంతో మరలించడం శక్యం కాదు. నీవు ఈ విచారం 
విడిచిపెట్టుమని చెప్పారు. కాని నారద మహర్షి నాకు ఆ కాశీరాజపు(త్రి విధం వినుమని ఇట్లా చెప్పినాడు: 


సీ, “ఆ తన్వి యమునా నదీ తీరమున కే(గి । యత్యుగ్రమగు తప మాచరించి 
యందుండి కౌశికు నావాస మాదిగాం । గలుగు సిద్దాశ్రమంబులకు నెల్ల 
జని చని తత్రదేశంబుల నిష్టుర | వ్రతములు సలుపంగ వచ్చి నీదు 
జనని జాహ్నవి “యిట్లు వనితల కతి దుష్క। రములగు బహునియమములు నీకు 


తే. నడపం గత మేమి? యనుడు నన్నాతి పలుకు€ । 'దద్ద యవమాన పడితి శాంతనవు చేత; 
నపరజన్మంబునం దైన నతనిం జంప । నేను జాలుటకై యిట్టిదాన నైతి. 363 


ప్రతిపదార్థం: ఆ+తన్వి= ఆ తరుణి; యమునా నదీ తీరమునకున్‌= యమునా నది యొక్క తటమునకు; ఏంగ= వెళ్ళి; 
అతి+ఉ(గము+అగు+తపము= మిక్కిలి ఘోరమైన తపస్సు; ఆచరించి= చేసి; అందున్‌+ఉండి= ఆ యమునా తీరమునుండి; 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


కౌశికు+ఆవాసము= విశ్వామిత్ర మహర్షి నివసించే (ప్రదేశం; ఆదిగాన్‌+కలుగు= మొదలుగా ఉన్నటువంటి; సిద్ద+ 
ఆ(శ్రమంబులకున్‌+ఎల్లన్‌= తపస్సు ఫలించునట్టి ఆ(శ్రమాలన్నింటికినీ; చని చని= వెళ్ళి వెళ్ళి; తద్‌+(ప్రదేశంబులన్‌= ఆయా 
తావులందు; నిష్టురవతములు= కఠిన నియమాలతో కూడిన (వ్రతాలు; చలుపంగన్‌= చేస్తూ ఉండగా; నీదు జనని జాహ్నవి 
వచ్చి= నీ తల్లిఅయిన గంగాదేవి అంబ కడకువచ్చి; ఇట్టు= ఈ విధంగా; వనితలకున్‌= ఆడువారికి; అతి దుష్కరములు+అగు= 
మిక్కిలి శ్రమతో చేయవలసిన; బహునియమములు= అనేకములైన నీమములను; నీకున్‌= నీకు; నడపన్‌+కతము+ఏమి?= 
సాగించడానికి కారణమేమి?; అనుడున్‌= అని (ప్రశ్నించగా; ఆ+నాతి+పలుకున్‌= ఆ అంబ చెప్పింది; శాంతనవుచేతన్‌= 
శంతను పుత్రుడైన భీష్ముడి వలన; తద్ద= మిక్కిలి; అవమానపడితిన్‌= పరాభవం పొందాను; అపర జన్మంబునందున్‌+ఐనన్‌= 
మీదటి పుట్టువులోవైనా; అతనిన్‌+చంపన్‌= అతడిని వధించడానికి; నేను చాలుటకై= నేను సామర్థ్యం కలదాననగుటకై; 
ఇట్టిదానన్‌+ఐతిన్‌= ఇట్టా తపోవృత్తి నవలంబించాను. 


తాత్సర్యం: 'అంబ యమునానదీతీరానికి వెళ్ళి అక్కడ ఘోరతపం సాగించింది. అక్కడ నుండి విశ్వామిత్ర మహర్షి 
నివాసం మొదలుగా ఉన్న సిద్దాశ్రమాలన్నింటికీ వెళ్ళి వెళ్ళి, ఆయా ప్రదేశాలలో కఠిన నియమాలతో కూడిన వ్రతాలు 
సల్పుతూ ఉండింది. స తల్లి అయిన గంగాదేవి ఒకనా డామె దగ్గరకు వచ్చి “ఆడువారికి అతి దుష్కరాలైన నియమ 
(వ్రతాలు నీవు నెరపుతున్నావు. కారణమేమి?” అని ప్రశ్నించింది. నేను భీష్ముడిచేత మిక్కిలి పరాభవం పాలైనాను. 
మరుజన్మలోనైనా అతడిని చంపి పగతీర్చుకొనే సామర్థ్యం సంపాదించాలని ఇట్లా తపోవృత్తి నవలంబించాను' అని 
అంబ సమాధాన మిచ్చింది. 


వ. అనిన విని భాగీరథి “కుటిల ప్రచారవగుట నీవీ తనువు విడిచి యేఅయి పాటింగల దాన; వింతియకాని 
యొండు గానేర' వనిన న వ్వెలంది నవ్వుచు సరకు చేయక యరిగి తొంటికంటెను దీవ్రంబగు తపశ్చరణంబునం 
బ్రవర్తిల్లుచు మత్స్యదేశ వాసినియై యుండి నాండు నిజవ్రత ఫలంబులో సగంబున నంబయను పేర 
నదియై య మృండలంబునం బర(గియున్న సగంబునను దనరూపు చెడకుండ వహించికొని జాహ్నవీ 
ప్రభావంబు నాత్మీయ ప్రభావంబున గెలిచి వెండియు. 364 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అంబ పల్కులు ఆలించి; భాగీరథి= గంగాదేవి; కుటిల ప్రచారవు+అగుటన్‌= నీవు వక్రమైన 
వర్తనం కలదానవు కావటం వలన; నీవు; ఈ+తనువున్‌ విడిచి= ఈ శరీరమును వదలి; ఏణు+అయి+పాణబున్‌+కలదానవు= 
నదివై ప్రవహించగలవు; ఇంతియకాని ఒండు కానేరవు= ఇంత దప్ప ఇంకేమీ నీవు చెయ్యలేవు; అనినన్‌= అని గంగ పలుకగా; 
ఆ+వెలంది= ఆ మగువ (అంబ); నవ్వుచున్‌; సరకు చేయక= గంగ మాటలు లెక్కించక; తిరిగి; తొంటి కంటెన్‌= మునుపటి 
కంటె; తీవ్రంబు+అగు= కఠినమైన; తపస్‌+చరణంబునన్‌= తపస్సు చేయటంలో; ప్రవర్తిల్లుచున్‌= మెలగుతూ; మత్స్యదే శవాసిని+ 
ఐ+ఉండి= మత్స్యదేశంలో నివసిస్తూ ఉన్నదై; ఒక్కనాండు; నిజవ్రత ఫలంబులోన్‌= తన వ్రతాల యొక్క ఫలమునందు; 
సగంబునన్‌= అర్హభాగంతో; అంబ+అను పేరన్‌= అంబ అనే నామంతో; నదియై; ఆ+మండలంబునన్‌= ఆ భూమి 
భాగంలో; పరంగి= ఒప్పుతూ; ఉన్న సగంబునను= మిగిలిన తపోమహిమ యొక్క అర్హభాగంతో; తన రూపు చెడకుండన్‌= 
తన స్వరూపం నశించిపోకుండా; వహించుకొని= కాపాడుకొని; జాహ్నవీ (ప్రభావంబున్‌= గంగాదేవి యొక్క మహిమను; 
ఆత్మీయ ప్రభావంబునన్‌= తన తపోమహిమ చేత; గెలిచి= జయించినదై; వెండియున్‌= మరియు. 


తాత్సర్యం: అంబ పల్కులు విని గంగాదేవి “నీవు, వ(క్షప్రవర్తన కలదానవు కనుక ఈ దేహం వీడి నదివై 
'ప్రవహించగలవు. ఇంతేకాని నీవు మరేమీ చెయ్యలేవు అని పలికింది. అంబ నవ్వుతూ గంగ మాటలు లక్ష్యపెట్టక 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 649 
మళ్ళీ మునుపటికంటె తీవ్రమైన తపోవృత్తిలో మెలగుతూ మత్స్యదేశ నివాసినిఅయి ఉండి, ఒకరోజు తన వ్రతఫలంలో 
అర్హభాగమున అంబ అనే నామంతో నదిఅయి మత్స్యధరణీ మండలంలో ప్రవహించింది. మిగిలిన సగం తపోబలంతో 
తన స్వరూపం చెడకుండా నిలుపుకొని గంగాదేవి మహిమను తన తపోమహిమ చేత జయించింది. గంగాదేవి 
శాపం వలన తన స్వరూపం పూర్తిగా కోల్పోయి ఏరై పారవలసిన అంబ నిజ తపోబలంచేత ఆకారం కోల్పడనందున 
గంగను గెలువగలిగింది. 


క _ పుణ్యాశ్రమ దేశముల న । గణ్యంబగు తపము చేయంా రుద్రుడు గా 

రుణ్యము వాత్సల్యము దా । క్షిఖ్యము మెజియంగ నింతికిం బొడసూపెన్‌. 365 
ప్రతిపదార్థం: పుణ్య+ఆ(శ్రమ దేశములన్‌= పావనాలైన ఆశ్రమ స్థలాలలో; అగణ్యంబు+అగు= లెక్కింపరానట్టి; తపము 
చేయంగాన్‌= తపస్సు సల్పగా; రుద్రుండు= శంభుడు; కారుణ్యము= దయ; వాత్సల్యము= (ప్రేమ; దాక్షిణ్యము= సామర్థ్యం; 
మెజయంగన్‌= ్రకాశించగా; ఇంతికిన్‌= అంబకు; పొడసూపెన్‌= (ప్రత్యక్షమయ్యాడు. 


తాత్సర్యం: అంబ పవిత్రములైన ఆశ్రమ సలాలలో లెక్కించలేనంత తపస్సు సల్పుతుండగా దయ, (శ్రమ, 
యా థె 
సామర్థ్యం ప్రకటమయ్యేటట్టు శంకరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. 


క మును లచ్చెరు వంది కనుం । గొన శంభుండు నిల్చి “వరము గోరు’ మనుడు “భీ 
ష్ముని నాకు జంపంగా దొర । కొను నట్లుగ నొసంగు' మనియెం గోమలి యెలమిన్‌. 366 


ప్రతిపదార్థం: మునులు= బుషులు; అచ్చెరువు+అంది= ఆశ్చర్యం పొంది, కనుంగొనన్‌= వీక్షిస్తూ ఉండగా; శంభుండు నిల్చి= 
ఈశ్వరుడు ఎదుట (ప్రత్యక్షమై; వరమున్‌ కోరుము= వరం కోరుకొమ్ము; అనుడున్‌= అని పలుకగా; కోమలి= వనితఅయిన 
అంబ; ఎలమిన్‌= సంతోషంతో; నాకున్‌= నాకు; భీష్మునిన్‌+చంపంగాన్‌= భీష్ముడిని వధించటానికి; దొరకొనునట్టుగాన్‌= 
పూనుకొనేటట్టు; ఒసంగుము+అనియెన్‌= వరం దయచేయు మని పలికింది. 


తాత్సర్యం: మును లాశ్సర్యపడి కనుగొనుచుండగా శంకరుడు అంబ యెదుట ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. 
అంబ భీష్ముడిని తాను చంపుట సమకూడేటట్టు వరం అను[గ్రహించు'మని సంతోషంతో వేడింది. 


వ. అనవుడు నద్దేవుం “డట్ల కాకి యని యనుగ్రహించిన, నంబ “'యెత్తెథింగున నది యయ్యెడు?' నని 
యడిగిన- 367 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అంబ అట్టు వరం వేడగా; ఆ+దేవుండు= ఆ పరమేశ్వరుడు; అట్టకాక+అని= అట్టే ఇచ్చానని; 


అనుగ్రహించినన్‌= దయచూపగా; అంబ; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; అది+అయ్యెడున్‌+అని+అడిగినన్‌= భీష్మవధ 
జరుగగలదని అడుగగా. 


తాత్పర్యం: అంబ అట్లా వరం వేడగా పరమేశ్వరుడు “అట్టే అగుగాకి అని అనుగ్రహించాడు. ఆమె ఆ పని ఎట్టా 
జరుగగలదని ప్రశ్నించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఈ మేను విడిచి నీ వేగిన యప్పుడు । ద్రుపద భూవిభునకు( దొల్త పుత్రి 
వై పుట్టి పిదప బుత్రాకృతింగాంచి శి । ఖండినామమున నుద్దండబాహు 
బలమున( గోదండ పాండిత్యమును బటు । శౌర్యంబు నొప్ప[( బ్రశస్తి కెక్కి 
యని జంప. గలదాన వాతని; నా మాట । దప్ప దూటడు' మని చెప్పి హరుడు 


తే. సనియె; నా ప్రొద్దు సమిధలు చాల గూడ । వైచి యనలంబు( గూర్చి యవ్వనిత క్రోధ 
దీప్తమూర్తియై 'భీష్ము వధించు దాని । ననుచు సొద. జొచ్చె మునులకు నద్దుతముగ. 368 


ప్రతిపదార్థం: ఈ+మేను విడిచి= ఈ శరీరం వదలి; నీవు+ఏంగిన+అప్పుడు= నీవు వెళ్ళిన సమయంలో; ద్రుపద భూ 
విభునకున్‌= (ద్రుపద మహారాజునకు; తొల్తన్‌= మొదట; పుత్రివి+ఐ+పుట్టి= కూతురుగా జన్మించి; పిదపన్‌= తరువాత; 
పుత్ర+ఆకృతిన్‌+కాంచి= కుమార స్వరూపాన్ని ధరించి; శిఖండి నామమునన్‌= శిఖండి అనే పేరుతో; ఉద్దండ బాహు 
బలమునన్‌= మిక్కుటమైన భుజశక్తితోనూ; కోదండ పాండిత్యమును= ధనుర్విద్యయందు నైపుణ్యమునూ; పటు శౌర్యంబున్‌= 
దృఢమగు పరా(క్రమమునూ; ఒప్పన్‌= (ప్రకాళశించగా; (ప్రశస్తికిన్‌+ఎక్కి= ఖ్యాతిగడించి; అనిన్‌= యుద్దంలో; ఆతనిన్‌= 
దేవవ్రతుడిని; చంపన్‌+కలదానవు= సంహరించగలవు; నా మాట తప్పుదు= నా పలుకు వమ్ముగాదు; ఊటణుడుము= ఉపశమించుము; 
అని చెప్పి= అని పలికి; హరు(డు= రుద్రుడు; చనియెన్‌= అంతర్జానమయ్యాడు; ఆ ఫప్రొద్దు= ఆ దినం; సమిధలు= కట్టెలు; 
చాలన్‌= మిక్కిలి; కూడవైచి= ఒక చోట చేర్చి ((ప్రోగుచేసి) అనలంబున్‌+కూర్చి= అగ్గినంటించి; ఆ+వనిత= ఆ చెలువ; క్రోధ 
దీప్తమూర్తి ఐ= కోపంచేత ప్రకాశిస్తున్న ఆకారం కలదై; భీష్మున్‌ వధించుదానన్‌= భీష్ముడిని నేను సంహరిస్తాను; అనుచున్‌= 
అని పలుకుతూ; మునులకున్‌= అక్కడి బుషులకు; అద్భుతముగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టు: సొదన్‌+చొచ్చెన్‌= చితిలో 
ప్రవేశించింది. 


తాత్సర్యం: నీవు శరీరం విడిచి వెళ్ళేటప్పుడు [ద్రుపద భూపతికి మొదట కూతురుగా పుట్టుతావు. తరువాత 
కుమారుడ వవుతావు. శిఖండి అనే పేరుతో మిక్కుటమైన భుజశక్తి ధనుర్విద్యా నైపుణ్యం, దిట్టమైన పరాక్రమం అనే 
వాటితో (ప్రకాశిస్తూ ప్రఖ్యాతి గడించి యుద్దంలో భీష్ముడిని సంహరిస్తావు. నా మాట వ్యర్థం కాదు. ఓర్మి వహించు” 
అని చెప్పి రుద్రుడు అంతర్జానమయ్యాడు. ఆ దినమే అంబ కట్టియలు ఒకచోట ్రోగుగా పేర్చి నిప్పంటించి 
క్రోధంతో తన రూపం జ్వలిస్తుండగా, అక్కడి మునులు ఆశ్చర్యపడుతుండగా, 'నేను భీష్ముడిని వధిస్తా'నంటూ 
ఆ చితిమంటలలో ప్రవేశించింది. 


వ. అట్టియెడ ద్రుపదుం డనపత్య యగు తన మహిషి విషాదంబు దీర్వం దివురుటను గాంగేయు తోడి 
రోషంబునను శివుని నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుండు ప్రత్యక్షంబయి 'వరంబు వేండు' మనిన 'భీష్ము 
వధియించు నట్టివాని నొక్క పుత్తుని నొసంగవలయు' ననుడు. 369 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ తరుణంలో; ద్రుపదుండు; అనపత్య+అగు= బిడ్డలులేని; తన మహిషి విషాదంబు= తన 
పట్టపురాణి దుఃఖమును; తీర్చన్‌= తొలగించటానికి; తివురుటను= పూనుకొనటం వలననూ; గాంగేయు తోడి రోషంబునను= 
భీష్ముడిపై తనకు గల (క్రోధంవల్లనూ; శివునిన్‌+ఉద్దేశించి= శంకరుడి గురించి; తపంబు చేసినన్‌= తప మొనర్చగా; ఆ+ 
దేవుండు= పరమేశ్వరుడు; (ప్రత్యక్షంబు+అయి= గోచరించి; వరంబు వేండుము+అనినన్‌; భీష్మున్‌ వధియించునట్టివానిన్‌= 
గాంగేయుడిని చంపగలవాడిని; ఒక్క పు(త్రునిన్‌= ఒక కుమారుని; ఒసంగవలయున్‌= నాకీయవలెను; అనుడున్‌= అని కోరగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


Pr 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 651 


తాత్సర్యం: అంబ చిత్యగ్నిలో ప్రవేశించిన తరుణంలో (ద్రుపదుడు బిడ్డలు లేని తన పట్టపురాణి కోకిలాదేవి 
దుఃఖం తొలగించటానికై పూనిక వహించిన వాడగుట వల్లనూ, గంగాపు(త్రుడైన భీష్ముడిపై తనకు గల కోపం 
వల్లనూ శివుడిని గురించి తపస్సు చేశాడు. పరమశివుడు (ప్రత్యక్షమై వరం వేడుమని [ద్రుపదుడిని అడిగాడు. అపుడు 
పాంచాలరాజు భీష్ముడిని చంపగల ఒక కుమారుడిని అను[గ్రహించుమని ప్రార్థించాడు. అందుకు ఈశ్వరు డిట్లా 
అన్నాడు: 
తే. 'కూ(తురై పుట్టి పదపడి కొడుకుందనము । గాంచి భీష్ముని నాజిరంగమునం జంపు 

నట్టి యుజ్ఞ్వులాపత్యంబు వుట్టు నీకు. । దప్ప దిది' యని రుద్రుండు సెప్పి చనియె. 370 
ప్రతిపదార్థం: కూ(తురు+ఐ+పుట్టి= మొదట కుమార్తెగా జన్మించి; పదపడి= పిదప; కొడుకు(దనమున్‌+కాంచి= కుమారత్వమును 
పొంది; భీష్మునిన్‌= శాంతనవుడిని; ఆజిరంగమునన్‌= రణభూమిలో; చంపునట్టి= వధించగల్లిన; ఉజ్జల+అపత్యంబు= 


వెలిగిపోయే బిడ్డ; నీకున్‌= నీకు; పుట్టున్‌= జన్మిస్తుంది; ఇది తప్పదు= ఇది జరిగి తీరుతుంది; అని= అంటూ; రుద్రుండు= 
ఈశ్వరుడు; చెప్పి చనియెన్‌= వచించి మరుగయ్యాడు. 


తాత్పర్యం: మొదట నీకు పుత్రికగా జన్మించి, ఆ తరువాత కొడుకుగా మారి, భీష్ముడిని యుద్ధభూమిలో చంప 
గల్గిన చక్కని సంతానం నీకు కల్గుతుంది. నా వచనం అమోఘం అని నుడివి మహేశ్వరుడు అంతర్జానమయ్యాడు. 


వ. ద్రుపదుండును బ్రీతుండయి నిజప్రియకు నవ్విధం బెఖింగించె; దదనంతరంబ కాశీశ్వరకన్యక చైతన్యం 
బుదరంబు ప్రవేశించిన. 371 


ప్రతిపదార్థం: (దుపదుండును; పీతుండు+అయి= ఆనందించినవాడై; నిజప్రియకున్‌= తన భార్యఐన కోకిలాదేవికి; 
ఆ+విధంబు+ఎజీంగించెన్‌= ఈశ్వరుడు పలికిన పలుకులు తెలిపాడు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత; కాశీ+ ఈశ్వర 
కన్యక చైతన్యంబు= కాశీరాజపు (త్రి అంబ యొక్క చైతన్యం (ప్రాణం); ఉదరంబు (ప్రవేశించినన్‌= ద్రుపద పత్ని గర్భంలో 
చొరబడగా. 


తాత్సర్యం: ద్రుపద మహారాజు సంతోషించి తన ప్రియురాలైన కోకిలాదేవికి ఈశ్వరుడు వరాన్ని అనుగ్రహించిన 
వైనం తెలియజెప్పాడు, తరువాత కాశీరాజు కూతురైన అంబ యొక్క చైతన్యం రాజమహిషి గర్భంలో (ప్రవేశించగా. 


క. పాంచాల రాజభార్య స । మంచిత గర్టంబు దాల్చి, మటువడ( గూంతుం 
గాంచి, నిజపతియు. దానును । వంచన. గొడు కనిరి యెల్లవారును వినంగన్‌. 372 


ప్రతిపదార్థం: పాంచాల రాజభార్య= (ద్రుపద మహారాజు పత్ని; సమంచిత గర్భంబున్‌+తాల్చి= ఒప్పిదంగా కడుపుతో ఉండి; 
మణువడన్‌= రహస్యంగా; కూతున్‌+కాంచి= కుమార్తెను కని; నిజపతియున్‌= తన భర్త అగు (ద్రుపదుడున్నూ; తానును= 
తానున్నూ; వంచనన్‌= కపటంగా; ఎల్లవారును వినంగన్‌= లోకులందరూ వినేటట్టు; కొడుకు+అనిరి= తమకు పుత్రుడు 
కలిగాడని అన్నారు. 


తాత్సర్యం: పాంచాల భూవల్లభుడైన (ద్రుపదుడి పట్టమహిషి చక్కగా గర్భం ధరించి రహస్యంగా కొమార్తెను కన్నది. 
తానూ, తన మగడూ కపటంగా తమకు పుత్రు డుదయించాడని లోకులందరికి చెప్పారు. 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు పుట్టిన బిడ్డకు( బుత్ర ప్రకారంబున జాతకర్మాది కృత్యంబులు నిర్వర్తించి శిఖండి యనుపేరుపెట్టి యతి 


నై పుట్టును టిన్ద 
ప్రచ్చన్నంబుగాం బెనిచి రహస్యంబు తెఅం గా కన్నియకుం జెప్పి' యక్షర శిక్షాదు లాచరించి ద్రోణాచార్యుకడ 
శస్తాస్త్ర పరిశ్రమంబు సేయించుచుండ జవ్వనంబు చేరువకుం దథీయగుటయు నమ్మగువం జూచి వగచి 
తల్లిదండ్రులు తమలో విచారించి 'వేగంబ వివాహంబు సేయవలయు(; బరమేశ్వరు వరంబు కొటింత 
వడునె? తన నెటిసినప్పుడు నెబియుంగాక!' యని నిశ్చయించి దశార్ణ దేశాధీశుండగు హేమవర్మ యను 


రాజు కన్యకం దగిన తెజంగున. బాణిగ్రహణంబు సేయించి తెచ్చియున్నంత. 373 


ప్రతిపదార్థం: ఇట్టు పుట్టిన బిడ్డకున్‌; పుత్రప్రకారంబునన్‌= కుమారున కెట్టో అట్టు; జాతకర్మ+ఆది+కృత్యంబులు+నిర్వర్తించి= 
బిడ్డపుట్టినప్పుడు చేయవలసిన శా[స్తోక్త విధులు చేసి; శిఖండి; అనుపేరు పెట్టి; అతి ప్రచ్చన్నంబుగాన్‌= మిక్కిలి రహస్యంగా; 
పెనిచి= పెంచి; రహస్యంబు తెజంగు= ఈ రహస్యానికి గల కారణం; ఆ కన్నియకున్‌ చెప్పి= ఆ బాలిక కెరింగించి; అక్షర 
శిక్షా+ఆదులు+ఆచరించి= విద్యాభ్యాసాదులు జరిపించి; (ద్రోణాచార్యుకడన్‌= గురువగు (ద్రోణుడి దగ్గర; శస్త్ర+అస్త్ర పరిశ్రమంబు 
చేయించుచున్‌+ఉండన్‌= శస్తాస్త్ర విద్యలందు శిక్షణ ఇప్పిస్తుండగా; జవ్వనంబు చేరువకున్‌= యౌవనం సమీపించుటకు; 
తణీ+అగుటయున్‌= సమయ మాసన్నంకాగా; ఆ+మగువన్‌ చూచి= ఆ పడతినికని; తల్లిదండ్రులు; వగచి= దుఃఖించి; 
తమలోన్‌ విచారించి= తమలో తాము ఆలోచించి; వేగంబు+అ= శీఘ్రమే; వివాహంబు చేయన్‌ వలయున్‌= పెండ్లి చేయాలి; 
పరమేశ్వరువరంబు కొజంత పడునె?= ఈశ్చరుడిచ్చిన వరం లోపించునా?; తన నెజసినప్పుడు నెజయున్‌+కాక= గుట్టు 
బట్టబయలగునప్పు డగుగాక; అని నిశ్చయించి= అని నిర్ణయం చేసి; దశార్ల దేశ4+అధి+ ఈశుండు+అగు= దశార్ల దేశానికి 
అధిపతి ఐన; హేమవర్మ+అను= హేమవర్మ అనే పేరు గలిగిన; రాజు కన్యకన్‌= రాజుయొక్క కొమార్తెను; తగిన తెణంగునన్‌= 
అర్హమైన రీతిలో; పాణిగ్రహణంబు చేయించి= శిఖండి కిచ్చి పెళ్ళి చేయించి; తెచ్చి+ఉన్నంతన్‌= కోడలిని ఇంటికి కొనివచ్చి 
చాలా 
ఉండగా. 


తాత్సర్యం: ద్రుపద మహారాజు తనకు ఆడుబిడ్డ పుట్టినప్పటికీ మగబిడ్డకు చేయించవలసిన సంస్కార విశేషాలన్నీ 
చేయించి శిఖండి అనే పేరు పెట్టి అతిరహస్యంగా పెంచుతూ వచ్చాడు. రహస్యానికి గల కారణాన్ని ఆ కన్యకు 
తెలిపాడు. శిఖండికి అక్షరాభ్యాసం జరిపించి, (ద్రోణాచార్యుల దగ్గర క్షత్రియోచితమైన శస్తాస్త్ర విద్యాపరిశ్రమ 
చేయిస్తూ ఉన్నాడు. ఇంతలో యౌవనం చేరువ అయిన తమ బిడ్డను చూచి జననీ జనకులు చింతించారు. వారు 
తమలో తాము వితర్కించుకొన్నారు. “తొందరగా కన్యకు పెళ్ళి చేయాలి. ఈశ్వరుడు (ప్రసాదించిన వరం వమ్ము 
కాదు. ఈమెకు మగతనం వచ్చినప్పుడు వచ్చుగాకి అని నిర్ణయించుకొని దశార్ల దేశాధిపతిఅయిన హేమవర్మ 
పుత్రితో శిఖండికి ఉపాయంతో పెళ్ళి చేయించి కోడలిని ఇంటికి తెచ్చుకొనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. అక్కుమారి చతుర యగుట శిఖండి వ । ర్తనము నెడ( బ్రమాదమున నెలింగి 
యుగ్గడింప నొల్ల కూరక యెటు(గని । యదియ పోలె నుండె నాత్మ నొచ్చి. 374 


ప్రతిపదార్థం: ఆ+కుమారి= దశార్ల దేశాధిపతి కూతురు; చతుర+అగుటన్‌= నేర్చుగలది కావటం వలన; శిఖండి వర్తనము+ 
ఎడన్‌= శిఖండి యొక్క (ప్రవర్తన పట్ట; ప్రమాదమునన్‌+ఎజింగి= అతడి యొక్క పరాకు వలన గ్రహించి; ఆత్మన్‌+నొచ్చి= 
మనసులో బాధపడి; ఉగ్గడింపన్‌+ఒల్లక= చెప్పటానికి ఇష్టపడక; ఊరక= మౌనంగా; ఎఖుగన్‌+అదియ పోలెన్‌= ఏమీ తెలియని 
దానివలెనే; ఉండెన్‌= ఉండింది. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 653 


తాత్సర్యం: దశార్ల దేశ విభుడి పుత్రిక నేర్పుగలది. కనుక శిఖండి వర్తనం అతడు ఏమరి ఉన్నప్పుడు తెలిసికొని 
మనస్సులో బాధపడి, అతడు పడతి అని గ్రహించికూడా ఇతరు లెవ్వరికినీ చెప్పటానికి ఇష్టపడక ఏమీ ఎరుగనిదానివలెనే 
ఉండిపోయింది. 


వ. ఇట్లు దశార్హ విభుపుత్రి యెథింగి శిఖండి పురుషుండు గామి దన దాసికిం జెప్పిన నదియు నప్పు డన్నరనాథున 
కెజింగించి, పుచ్చిన, నతండు విషాద రోషంబుల నొంది దూతం బుత్తెంచిన, వాండు వచ్చి పాంచాలపతిం 
గాంచి యిట్లనియె : 375 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; దశార్ల విభు పు(త్రి= దశార్లరాజకుమారి; ఎజీంగి= (గ్రహించి; శిఖండి; పురుషుండు 
కామిన్‌= మగవాడు కాడని; తన దాసికిన్‌; చెప్పినన్‌= తెలుపగా; అదియున్‌= ఆ దాసి; అప్పుడు= అపుడే; ఆ+నరనాథునకున్‌= 
ఆ దశార్లపతికి; ఎజీంగించి పుచ్చినన్‌= తెలియజెప్పి పంపగా; అతండు= ఆ రాజు; విషాద రోషంబులన్‌+ఒంది= తన 
కూతురు ఆడుదానికి ఆలయినందుకు దుఃఖాన్నీ, తన పుత్రికను పుత్రుడని చెప్పి తనను వంచించినందుకు కోపాన్నీ 
పొందినవాడై; దూతన్‌= దూతను; పుత్తెంచినన్‌= పంపగా; వాండు వచ్చి పాంచాలపతిన్‌; కాంచి= కనుగొని; ఇట్టు+అనియెన్‌: 


తాత్సర్యం: దశార్లపతి పుత్రిక శిఖండి మగవాడు కాడని ఎరిగి తన దాసికి చెప్పింది. ఆ పరిచారిక ఆ సంగతి 
దశార్ల విభుడికి తెలియజేసింది. అతడు దుఃఖ (క్రోధాలను పొంది దూతను పంపగా, వాడు [ద్రుపదుడిని చూచి 
ఇట్లా అన్నాడు: 


చ. కొడుకని చెప్పి యిట్లగునె కూ(తు వివాహము చేయ దీన నీ 
పడసిన లాభమేమి? నగుంబాటగు నింతియ కాక యెల్ల నే 
ర్పడ నెటు(గంగ వచ్చితి; నరాతిభయంకరు హేమవర్మ నా 
గడమున గాసిచేసితి మగంటిమి నీదెసనైన( జూపుమా! 376 


ప్రతిపదార్థం: కొడుకు+అని చెప్పి= కుమారుడని పలికి; కూంతన్‌= కొమార్తెను తీసికొనివచ్చి; ఇట్టు+ వివాహము చేయన్‌+అగునె?= 
ఇట్లా పెండి చేయటం తగునా?; నగుబాటు+అగున్‌= నీకు తలవంపులౌతుంది; ఇంతియకాక= ఇంతకుమించి; దీనన్‌= ఇట్లు 
చేసినందువలన; నీ పడసిన లాభము+ఏమి?= నీవు పొందిన (ప్రయోజనమేముంది?; ఎల్లన్‌= ఉన్న విషయమంతయు; 
ఏర్పడన్‌= తెల్లముగా; ఎణు(గంగన్‌+వచ్చితిన్‌= తెలిసికొనటానికి వచ్చాను; అరాతి భయంకరున్‌= శాత్రవులకు భీతి గొలుపునట్టి; 
హేమవర్మన్‌= హేమవర్మను; ఆగడమునన్‌= అకార్యముచే; గాసి చేసితి(వి)ి= బాధపెట్టావు; నీ దెసన్‌+ఐనన్‌= నీ విషయంలోనైనను; 
మగంటిమి= మగతనం; చూపుమా= కనబరచుము. 


తాత్సర్యం: కొడుకని చెప్పి కొమార్తెను తీసుకొనివచ్చి నా పుత్రికతో వివాహం జరిపించావు. ఇట్లా చేయటం వల్ల 
తలవంపులు దప్ప నీవు సాధించిన ప్రయోజన మేముంది? ఈ విషయమెల్ల విస్పష్టంగా తెలిసికొనటానికి వచ్చాను. 
హేమవర్మ శత్రు భయంకరుడని నీకు తెలియదా? అకార్య మొనర్చి ఆయనకు బాధ కల్షించావు. పోనీ నీ 
విషయంలోనైనా మగతనం చూపవలసినది. (రణరంగంలో ఆతన్నెదుర్కొని నీ పౌరుషం ప్రకటించవలసినదని 
చమత్కారం.) 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మగంటిమి నీ దెసనైనం జూపుమా - నీ సంతానానికి ఎట్లాగూ మగతనం లేదు. నీకయినా మగతనం ఉంటే మా 
రాజుతోడి యుద్దంలో (ప్రదర్శించుము - అని దూతవాక్యంలో చమత్కారం. 


ఆ. అనిన నగుచు వాని కను ద్రుపదుం 'డివి । యేటిమాట? లిట్టు లేల చేయ 

వచ్చు? నింత వెట్టివారును గలరె? యి । త్తెజింగు వొస(గ కునికి యెటు(గ రాదె? 377 
ప్రతిపదార్థం: అనినన్‌= అని దూత పలుకగా; ద్రుపదుండు= (ద్రుపద మహారాజు; నగుచున్‌= నవ్వుతూ; వానికిన్‌+అనున్‌= 
వాడితో ఇట్టా అన్నాడు; ఇవి+ఏటి మాటలు?= ఇవెట్టి మాటలు?; ఇట్టులు= ఈ (ప్రకారం; ఏల చేయన్‌ వచ్చున్‌?= ఎందుకు 
చేస్తాము?; ఇంత వెణ్టివారును కలరె?= లోకంలో ఇంత పిచ్చివారుంటారా?; ఈ+తెజంగు= నీవు నుడివిన విధం; పొసంగక+ 
ఉనికి= అసంభవమని; ఎయుంగన్‌+రాదె?= తెలియవలదా? 


తాత్సర్యం: దూత మాటలకు [ద్రుపదుడు నవ్వుతూ- ఆహా! ఇవేటి మాటలు? ఇట్టా ఎందుకు చేస్తాము? ఇంత 
వెర్రి వారుంటారా? ఇట్టా ఎక్కడా జరగదని [గ్రహించుము.' 


వ. అని వెండియు నేర్పునం దీర్పుమాట లనేకంబులాడి నిక్కం బరయం జూచిన వానికిం జొరవ యీక త్రోపుసేసి 
వీడ్కొలిపి పుచ్చినం బోయి వాడును నిజనాథున కవ్విధంబు విన్నవించిన. 378 


ప్రతిపదార్థం: అని; వెండియున్‌= మరల; నేర్చునన్‌= చాతుర్యంతో; తీర్చుమాటలు= పొందిక మాటలు; అనేకంబులు+ఆడి= 
పెక్కువచించి; నిక్కంబు+అరయన్‌= నిజం (గ్రహించటానికి; చూచినన్‌= దూత యత్నించగా; వానికిన్‌= అతడికి; చొరవ+ 
ఈక= అవకాశం కల్గించక; త్రోపుచేసి= త్రోసిపుచ్చి; వీడ్కొలిపి పుచ్చినన్‌= పోయిరమ్మని పలికి పంపగా; పోయి= వెళ్ళి; 
వాండును= ఆ దూత; నిజనాథునకున్‌= తన ఏలికయైన హేమవర్మకు; ఆ+విధంబు= [ద్రుపదుడు పల్కిన తీరు; విన్నవించినన్‌= 
విజ్ఞప్తి చేయగా. 

లూ 


తాత్సర్యం: అని మళ్ళీ ద్రుపదుడు నేర్పుతో పెక్కు పొందిక మాటలు పలికాడు. నిజం వెలికి తీయటం కొరకు 
దూత యత్నించగా అట్టి అవకాశ మీయక (త్రోసివేసి అతడికి వీడ్కోలిచ్చాడు. వాడు వెళ్ళి తన ఏలిక హేమవర్మకు 
పాంచాలు డాడిన పలుకులన్నీ విన్నవించగా. 


క కోపోద్రేకంబున నత(। డా పాంచాలపతిమీ(ద నతులిత సైన్యా 
టోపమున వచ్చి పురి పరి । ఖా పరిసర తలము చుట్టు. గైకొని విడిసెన్‌. 379 


ప్రతిపదార్థం: అతండు= హేమవర్మ; కోప+ఉద్రేకంబునన్‌= (క్రోధావేశంతో; ఆ పాంచాల పతి మీందన్‌= ఆ ద్రుపద మహారాజు 
మీద; అతులిత= సాటిలేని; సైన్య+ఆటోపమునన్‌= సేనల యొక్క విజృంభణంతో; వచ్చి= చనుదెంచి; పురి పరిఖా పరిసర 
తలము చుట్టున్‌= రాజధానీ నగరం యొక్క అగడ్త సమీప భూమి చుట్టూ; కైకొని= ఆ(క్రమించి; విడిసెన్‌= దండు దిగినాడు. 


తాత్సర్యం: హేమవర్మ కోపావేశంతో (ద్రుపదుడి మీదికి సైన్యసన్నాహంతో వచ్చి అతడి పట్టణపు అగడ్త చుట్టూ ఉన్న 
ప్రదేశాన్ని ఆ(క్రమించి ముట్టడి చేశాడు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 655 
వ. ఇట్లు విడిసిన. 380 
తాత్సర్యం: హేమవర్మ తన సేనలతో ద్రుపదుడి పట్టణాన్ని ముట్టడించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. పట్టు వడ్డ మ్రుచ్చు పగిది. బాంచాల భూ | నాయకుండు తనకు నానచేటు 
రాక కుమ్మలించి యేకాంతమున. బత్ని। యొక్కతియును గొల్వ నూరకుండె. 381 


ప్రతిపదార్థం: పాంచాల భూనాయకుండు= పాంచాల దేశాధీశుడైన (ద్రుపదుడు; పట్టు+పడ్డ= దొరకి పోయిన; (ముచ్చు 
పగిదిన్‌= దొంగవలె; తనకున్‌= తనకు; నానచేటు రాకకున్‌= సిగ్గుచేటు స్థితి దాపురించినందుకు; ఉమ్మలించి= దుఃఖించి; 
ఏకాంతమునన్‌= ఒంటరిగా; పత్ని+ఒక్కతియును= భార్య ఒక్కతియే; కొల్వన్‌= సేవిస్తుండగా; ఊరక+ఉండెన్‌= మౌనంగా 


ఉన్నాడు. 


తాత్సర్యం: ద్రుపద మహారాజు దొరకిపోయిన దొంగవలె తనకు సిగ్గుచేటు దుర్దశ దాపురించినందుకు దుఃఖించి, 
భార్య యొక్కతే తనను సేవిస్తుండగా ఒంటరిపాటున ఒకచోట మౌనంగా ఉండిపోయాడు. 


వ. తదీయ దండనాథులు సమరోత్సాహంబునం బ్రవర్తిల్లి; రంత సూర్యాస్తమయ సమయం బగుటయు రెండు 
వీళ్లును భండనంబు తోడి వేడుకం జేసి వేగుటకు వేచియుండె. 382 


ప్రతిపదార్థం: తదీయ దండనాథులు= [ద్రుపదుడి సేనాపతులు; సమర+ఉత్సాహంబునన్‌= యుద్దమునందలి పూనికతో; 
ప్రవర్తిల్లీరి= మెలగినారు; అంతన్‌= అంతట; సూర్య+అస్తమయ సమయంబు+అగుటయున్‌= (ప్రొద్దుగ్రుంకేవేళ ఆసన్నం కాగా; 
రెండు వీళ్లును= ఉభయ సేనాపక్షాలు; భండనంబుతోడి వేడుకన్‌+చేసి= సంగ్రామం సల్పటంలోని ఉత్సాహంతో; వేగుటకున్‌= 
తెల్లవారుటకు; వేచియుండెన్‌= కనిపెట్టుకొని ఉన్నవి. 


తాత్సర్యం: (ద్రుపదుడి సేనానాయకులు రణసన్నాహంలో ఉండగా సూర్యు డస్తమించాడు. ఇరు పక్షాలవారు 
యుద్దం చేసే కౌతుకంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకొని ఉన్నారు. 


క అప్పుడు శిఖండి మరణము । దప్పంగ సడి కొండు ప్రతివిధానము సేయుం 
జొప్పడమి( దలంచి యొరులకు€ । జెప్పక వెస నరిగె. బురము చెంత యడవికిన్‌. 383 
ప్రతిపదార్థం: అప్తుడు= అట్టి సమయంలో; శిఖండి= శిఖండి; మరణము తప్పంగన్‌= చావు వినా; సడికిన్‌= నిందకు; ఒండు 


ప్రతివిధానము= మరొకమారు చేత; చేయన్‌= చేయటానికి; చొప్పడమిన్‌= వీలులేమి; తలంచి= భావించి; ఒరులకున్‌+చెప్పక= 
ఇతరులకు ఎవ్వరికీ చెప్పకుండా; పురము చెంత+అడవికిన్‌= పట్టణ సమీపంలోని అరణ్యమునకు; వెసన్‌+అరిగెన్‌= శీఘ్రంగా 


వెళ్ళాడు. 
తాత్సర్యం: అప్పుడు శిఖండి తనకు మరణం వినా నిందను పోగొట్టుకొనటానికి మరో మార్గం లేకుండటం 
గ్రహించి ఇతరు లెవ్వరికీ చెప్పకుండ గుట్టు చప్పుడుకాకుండా నగరం చెంతనున్న అరణ్యంలోనికి శీఘ్రంగా 
వెళ్ళాడు. 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


శిఖండి యక్షునివలన( బురుషత్వంబునొందిన వృత్తాంతము (సం. 5-192-20) 


వ. అవ్విపినంబు స్టూలకర్ణుం డను నొక్కయక్షునికి నివాసంబై యునికిం జేసి నిర్ణనంబై యుండు; శిఖండియు 
నత్తెణం గెటుంగుం గావున నతని నుద్దేశించి యందు( జొచ్చి తత్రదేశంబున మహనీయ సుందరంబగు 
తదీయ మందిరంబున కరిగి, యచ్చట బ్రాణవియోగం బగు విధం బాచరింపం బూనిన. 384 


ప్రతిపదార్థం: ఆ+విపినంబు= ఆ వనం; స్ఫ్టూలకర్ణుండు అను ఒక్క యక్ట్లునికిన్‌; నివాసంబు+ఐ; ఉనికిన్‌+చేసి= ఉండటం 
వలన; నిర్ణనంబు+ఐ+ఉండున్‌= మనుషులు లేనిదై ఉంటుంది; శిఖండియున్‌; ఆ+తెజంగు+ఎయింగున్‌= ఆ విషయం 
తెలిసిన వాడు; కావునన్‌; అతనిన్‌+ఉద్దేశించి= ఆ యక్షుడిని దృష్టిలో ఉంచుకొని; అందున్‌+చొచ్చి= ఆ కాననంలో ప్రవేశించి; 
తద్‌+(ప్రదేశంబునన్‌= ఆ అరణ్య భూమిలో; మహనీయ సుందరంబు+అగు= గొప్పది, అందమైనది అయిన; తదీయ 
మందిరంబునకున్‌= ఆ యక్షుని సౌధంలోనికి; అరిగి= వెళ్ళి; అచ్చటన్‌; (ప్రాణ వియోగంబు+అగు విధంబు= ప్రాణాలతో 
ఎడబాటు కలిగే సంవిధానం; ఆచరింపన్‌+పూనినన్‌= చేయటానికి పూనుకొనగా. 


తాత్సర్యం: ఆ వనం స్టూలకర్గుడనే ఒకయక్షుడు కాపురముండే చోటు. కనుక అక్కడ మనుష్య సంచారం 
ఉండదు. శిఖండికి ఆ విషయం తెలుసు. కనుక యక్షుడిని ఉద్దేశించి శిఖండి ఆ కానలో ప్రవేశించాడు. మహనీయమూ, 
మనోహరమూ అయిన స్ఫూలకర్ణుడి మందిరానికి వెళ్ళి అక్కడ తన (ప్రాణం తీసికొనే ప్రయత్నంలో శిఖండి ఉండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ.  యక్షుం డెజింగి వచ్చి “యిటు లాజడి చావంగ నేల చెప్పు మ 
బ్లాక్షి! భవన్మనోరుజకు నౌషధ మే నొనరింతు' నన్న 'ఫా 
లాక్షు(డు దక్క నొడ్లకును నా పని సేయంగరాదు; నాదు చి 
త్తక్షతి పుంస్త్వ మేను దగ దాల్పక మానదు గుహ్యకోత్తమా!' 385 


ప్రతిపదార్థం: యక్షుండు= స్టూలకర్షుడు; ఎణింగి= శిఖండి ప్రయత్నం తెలిసికొని; వచ్చి= అక్కడి కేతెంచి; ఇటులు= ఈ 
ప్రకారం; ఆజడి చావంగన్‌+ఏల?= వ్యర్థంగా చనిపోవటమెందుకు?; అబ్బ+అక్షి!= తామర రేకుల వంటి కన్నులు గల కాంతా!; 
చెప్పుము= తెల్పుము; భవత్‌+మనః+రుజకున్‌= నీ మనోవ్యాధికి; జొషధము= మందు; ఏన్‌= నేను; ఒనరింతున్‌= సమకూరుస్తాను; 
అన్నన్‌= అని గుహ్యకుడు పలుకగా; గుహ్యక+ఉత్తమా!= యక్షులలో శ్రేష్టుడా!; ఫాల+అక్షుండు+తక్కన్‌= నొసట కన్నుగల 
పరమేశ్వరుడికి తప్ప; ఒడ్డకును= ఇతరులకు; ఆ+పని చేయంగన్‌రాదు= ఆ కార్యం సంఘటింప శక్యము కాదు; పుంస్తము= 
మగతనం; ఏను= నేను; తగన్‌= చక్కగా; తాల్పక= ధరించక; నాదు చిత్తక్షతి= నా మనస్సునందలి గాయం; మానదు= 
తొలగదు. 


తాత్సర్యం: శిఖండి ప్రాణాలు తీసికొనటానికి ప్రయత్నిస్తున్నాడని యక్షుడు తెలిసికొని అక్కడికి వచ్చి, 'ఓ కాంతా! 
ఈ విధంగా నీవు వ్యర్థంగా మరణించటానికి కారణమేమో చెప్పు. నీ మనోవ్యాధికి తగుమందు నే నిస్తాను” అని 
పలికాడు. అందుకు శిఖండి మహేశ్చరునకు తప్ప ఇతరులకు ఈ కార్యం సంఘటింప సాధ్యం కాదు. నాకు 
మగతనం లభిస్తేగాని నా మనసులోని గాయం మానదు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 657 


క అని తన వృత్తాంతం బా । తని కెటి(గించుటయు, నత(డు( దనదగు చిత్తం 
బున గరుణ వుట్టి 'యెంతటి । పని యిది? యే నిత్తు సమయపరిపాలనతోన్‌. 386 


ప్రతిపదార్థం: అని; తన వృత్తాంతంబు= తన సంగతి; ఆతనికిన్‌= ఆ స్టూలకర్ణుడికి; ఎజింగించుటయున్‌= తెలుపగా; 
అతండు= ఆ యక్షుడు; తనది+అగు+చిత్తంబునన్‌= తన మనస్సులో; కరుణ+పుట్టి= దయ జనించి; ఇది+ఎంతటి పని?= 
ఇదేమి ఘనకార్యం? సమయ పరిపాలనతోన్‌= ఒడంబడికను పాటించే నియమంతో; నేను+ఇత్తున్‌= నా పుంస్త్యం నీకిస్తాను. 


తాత్సర్యం: శిఖండి తన విషయమంతా యక్షుడికి నివేదించాడు. అతడు తన మనసులో దయ జనించగా “ఇదెంత 
పని? నా మగతనం నీకిస్తాను. అందుకు గడువు పెడతాను. 


క నా పురుషత్వము గైకొని | వే పోయి దశార్ణపతికి వెలయించిన మీ 
యాపదలు దొల6గి చనం బొడ | సూపుము పదినాళ్లయంత సూనృత మొప్పన్‌. 387 


ప్రతిపదార్థం: నా పురుషత్వము= నా మగతనం; కైకొని= స్వీకరించి; వే పోయి= శీఘ్రంగా వెళ్ళి; దశార్లపతికిన్‌= హేమవర్మకు; 
వెలయించినన్‌= నీ పురుషత్వం నిరూపిస్తే; మీ+ఆపదలు= మీకు వచ్చిన కష్టాలు; తొలంగి చనన్‌= తీరిపోగా; సూనృతము+ఒప్పన్‌= 
సత్యం తప్పకుండా; పది నాళ్ళ అంత= పది దినాల వ్యవధి గడవగనే; పొడచూపుము= నాకు కనిపించుము. 


తాత్సర్యం: శిఖండీ! నా మగతనం స్వీకరించి వెంటనే వెళ్ళి దశార్ల విభునకు నేను పురుషుడనని రుజువుపరిచి మీ 
కష్టాలు తీరిన తర్వాత పది రోజులు గడవగనే మాట తప్పకుండా వచ్చి నాకు కనిపించు. 


క అంతవునంతకు నీదగు । కాంతారూపంబు నేను గైకొనియెద; ని 
శ్రింతమున మగుడ( జను’ మని । యింతికి. బురుషత్వ మిచ్చె నెంతయు వేడ్కన్‌. 388 


ప్రతిపదార్థం: అంత+అవునంతకున్‌= ఆ పది నాళ్ళ మితివరకు; నీదగు= నీదైన; కాంతా రూపంబున్‌= స్త్రీ రూపాన్ని; నేను= 
నేను; కైకొనియెదన్‌= (గ్రహిస్తాను; నిశ్చింతమునన్‌= నిర్విచారంగా; మగుడన్‌+చనుము+అని= మరల ఇంటికి వెళ్ళుమని; 
ఇంతికిన్‌= శిఖండి నామంతో ఉన్న (ద్రుపద పుత్రికి; ఎంతయున్‌+వేడ్కన్‌= మిక్కిలి ప్రీతితో; పురుషత్వము+ఇచ్చెన్‌= యక్షుడు 
తన పుంస్థము నిచ్చాడు. 


తాత్సర్యం: నేటినుండి పది దినాల వరకు నేను సై కాంతాస్వరూపాన్ని గైకొంటాను. నీవు నిర్విచారంగా నీ గృహానికి 
వెళ్ళమని యక్షుడు మిక్కిలి సంతోషంతో శిఖండికి తన మగతన మను[గ్రహించాడు. 


తే. ఇచ్చి తాను భామాకృతి నెలమి( దాల్చి వీడుకొల్ప శిఖండియు వీటి కేంగు 
దెంచి నిజమందిరంబు సొత్తెంచి తల్లి । దండ్రులకు మొక్కి నిలిచి ముదం బెలర్ప. 389 


ప్రతిపదార్థం: ఇచ్చి= తన పురుషత్వ మొసగి; తాను= యక్షుడు; భామా+ఆకృతిన్‌= స్త్రీ రూపాన్ని; ఎలమిన్‌= సంతోషంతో; 
తాల్చి= ధరించి; వీడుకొల్పన్‌= సాగనంపగా; శిఖండియున్‌= శిఖండియూ; వీటికిన్‌= నగరానికి; ఏంగుదెంచి= వచ్చి; 
నిజమందిరంబు+చొత్తెంచి= తన భవనానికి చేరి; తల్లిదండ్రులకున్‌= మాతాపితలకు; ముదంబు+ఎలర్సన్‌= సంతోషం 
అతిశయించగా; (మొక్కి నిలిచి= నమస్కరించి నిలబడి. 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యక్షుడు తన పురుషత్వ మొసగి తాను (స్త్రీరూపం గైకొని అతనిని సాగనంపాడు. శిఖండి నగరం 
(ప్రవేశించి తన మందిరానికి వచ్చి, అచ్చట జననీ జనకులకు ఆనంద మతిశయించగా నమస్కరించి నిలిచి. 


క తన తెజఖం గంతయు నెటి(గిం । చిన నద్దుత హర్షమగ్న చేతసులై త 
జ్ఞననీ జనకులు బహువిధ । వినుతుల( గొనియాడి; రంత వేకువ యయ్యెన్‌. 390 


ప్రతిపదార్థం: తన తెజంగు+అంతయున్‌= తన విషయమంతా; ఎటింగించినన్‌= తెలుపగా; అద్భుత హర్షమగ్న చేతసులు+ఐ= 
ఆశ్చర్యంలో ఆనందంలో మునిగిన మనసులు కలవారై; తద్‌+జననీ జనకులు= ఆతడి తల్లిదండ్రులు; బహువిధ వినుతులన్‌= 
అనేక రీతులైన పొగడ్తలతో; కొనియాడిరి= తమ బిడ్డను మెచ్చుకొన్నారు; అంతన్‌= అంతట; వేకువ+అయ్యెన్‌= వేగుజామైనది. 


తాత్సర్యం: శిఖండి జరిగిన వృత్తాంతమంతా తన తలిదండ్రులకు తెలిపాడు. వారు సంతోషాశ్చర్య మగ్న హృదయులై 
అనేక విధాల అతడిని ప్రశంసించారు. ఇంతలో వేకువ జామైనది. 


వ.  తదనంతరంబ సూర్యోదయం బగుటయు. గాలోచిత కరణీయంబులు నిర్వర్తించి, పాంచాల విభుండు 
సంబంధితో వలయు మాట లాడందగు వారలం బనిచి, రావించి సంభ్రమంబు లేక వేగిరపడక నాగరిక 
ప్రకారంబున శిఖండి పురుషత్వంబు దేటపటిచి యతని మాట గీడ్పఅచి, సపరివారంబుగా నద్దశార్థపతికి 
విందువెట్టి కట్టనిచ్చి, యతని యనునయాలాపంబు గైకొని యనిచి పుచ్చిన, నతండు తన్నుందాన నిందించు 
కొనుచు నిజపురంబునకుం బోయె; నట్టియెడ నయ్యక్షవరుమందిరంబు చక్కటికిం ర్రీడార్థంబు గిన్నర 
విభుండు విమానారూఢుం డయి చని దాని యొప్పు గనుంగొని యగ్గించుచు నిల్చి యొక్కింత సేపునకుం 
జుట్లనున్న గుహ్యకులతో నిట్లనియె. 391 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మటనే; సూర్య+ఉదయంబు+అగుటయున్‌= ప్రొద్దు పొడువగా; కాల+ఉచిత 
కరణీయంబులు= ప్రాతఃకాలకృత్యాలు; నిర్వర్తించి= నెరవేర్చి; పాంచాల విభుండు= (ద్రుపద మహారాజు; సంబంధి తోన్‌= 
వియ్యంకుడితో; వలయు మాటలు= తగిన మాటలు; ఆడన్‌+తగువారలన్‌= పలుకగలవారిని; పనిచి= పంపి; రావించి= హేమ 
వర్మను రప్పించి; సంభ్రమంబు లేక= తొట్రుపాటు నొందక; వేగిరపడక= తొందరపడక; నాగరిక (ప్రకారంబునన్‌= సభ్యతతో; 
శిఖండి పురుషత్వంబు= శిఖండి యొక్క మగతనం; తేటపణిచి= స్పష్టమొనరించి; అతని మాట= శిఖండి పురుషుడు కాడు, 
ఆడుది అనినట్టి హేమవర్మ వాక్యం; కీడ్చబచి= తప్పని నిరూపించి (అనుచిత మని తేల్చి); సపరివారంబుగాన్‌= పరిజనంతో 
కూడ; ఆ+దశార్లపతికిన్‌= హేమవర్మకు; విందుపెట్టి= భోజనమిడి; కట్టన్‌+ఇచ్చి= ధరించటానికి నూత్నవస్తాలొన గి; 
అతని+అనునయ+ఆలాపంబులు= హేమవర్మ యొక్క ప్రార్థనాపూర్వకాలైన వాక్యాలు; కైకొని= (గ్రహించి; అనిచి పుచ్చినన్‌= 
సాగనంపగా; అతండు= హేమవర్మ; తన్నున్‌+తాన; నిందించు కొనుచున్‌= దూషించుకొంటూ; నిజపురంబునకున్‌ పోయెన్‌; 
అట్టి+ఎడన్‌; ఆ యక్షవరుమందిరంబు చక్కటికిన్‌= ఆ స్టూలకర్షుడి సౌధం దగ్గరకు; (క్రీడా+అర్థంబు= వినోదం కొరకై; కిన్నర 
విభుండు= కుబేరుడు; విమాన+ఆరూఢుండు+అయి= విమానం ఎక్కినవాడై; చని= వెళ్ళి; దాని+ఒప్పున్‌= స్టూలకర్లుడి 
భవనము యొక్క అందాన్ని; కనుంగొని; అగ్గించుచున్‌= శ్ఞాఘిస్తూ; నిల్చి= ఆగి; ఒక్కింత సేపునకున్‌= కొంచెం సేపటికి; 
చుట్టన్‌+ఉన్న= తన చుట్టూ చేరిఉన్న; గుహ్యకులతోన్‌= యక్షులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్పర్యం: అంతట (ప్రొద్దు పొడువగా ద్రుపదుడు కాలకృత్యాలు నిర్వర్తించి, వియ్యంకుడితో తగుమాట లాడగల 
వారిని పంపి అతడిని రప్పించి, ఏమాత్రం తొట్రుపాటు చెందక, తొందరపడక సభ్యంగా శిఖండి పురుషత్వం 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 659 


స్పష్టపరచి, వియ్యంకుడి మాట తప్పని తేల్చి, పరిజనంతో ఆయనకు విందొసగి, ధరించుటకు దుకూలాలిచ్చి 
దశార్లపతి వేడికోలు మాటలు మన్నించి సాగనంపాడు. హేమవర్మ తాను శిఖండిపై మోపిన నిందకు తనను తాను 
దూషించుకొంటూ నిజపురికి వెళ్ళాడు. అట్టి సమయంలో స్టూలకర్ణుడి భవన సమీపానికి (క్రీడార్థంగా విమానారూఢుడై 
కుబేరుడు వచ్చాడు. స్టూలకర్టుడి సౌధ సౌందర్యానికి మెచ్చుతూ కుబేరుడు కొంచెంసేపు అచ్చట నిలిచి తన 
చుట్టునున్న యక్షులతో ఇట్టా అన్నాడు: 


క. “మన మిచట నిలిచియుండంగ | మనమున శంకింప కిట్లు మసలిన వాం డీ 
తని గర్వ మేల యిక్కడ6। జనుదేరంగనిచ్చ్లు నెట్లు సైపంగ వచ్చున్‌? 392 


ప్రతిపదార్థం: మనము= మనం; ఇచటన్‌= ఇక్కడ; నిలిచి+ఉండంగన్‌= తనకొరకై వేచిఉండగా; మనమునన్‌= హృదయంలో; 
శంకింపక= జంకక; ఇట్టు మసలినవాండు= ఈ రీతిని స్టూలకర్గుడు ఆలసిస్తున్నాడు; ఈతని గర్వము= ఇతడి పొగరు; 
ఇక్కడన్‌= ఇక్కడికి; ఏల చనుదేరంగన్‌+ఇచ్చున్‌= ఎందుకు రానిస్తుంది; ఎట్టు= ఏ విధంగా; సైప(గన్‌+వచ్చున్‌?= ఇతడిని 
క్షమింపవచ్చును? 


తాత్సర్యం: మనం ఇక్కడ తన కొరకు వేచియుండగా మదిలో జంకులేక తాను జాగు చేస్తున్నాడు. ఇతడి కింత 
పొగ రెందుకు? ఈ పొగరు అతడి నిక్కడి కెట్టా రానిస్తుంది? ఇతడి తప్పు సహించట మెట్టా? 


వ. అని పలికి యలుక మొగంబున ముడివడ నున్నంత. గిన్నరు లా గుహ్యకు నరసి తద్వృత్తాంతం బంతయు 
నెటింగించి 'దేవా! సిగ్గుపెంపున రానేరకున్నవాం? డని విన్నవించిన. 393 


ప్రతిపదార్థం: అలుక= కోపం; మొగంబునన్‌; ముడి+పడన్‌= వ్యాపించగా; ఉన్న+అంతన్‌= ఉండగా; కిన్నరులు(కించిత్‌+ 
నరులు)= కొంచెం నరాకారం కలవారు (గుర్రం ముఖం కలవారు); ఆ గుహ్యకున్‌= యక్షుడైన స్టూలకర్టుడిని; అరసి= 
విచారించి; తద్‌+వృత్తాంతంబు+అంతయున్‌= ఆతడి సమాచార మంతయూ; ఎజింగించి= కుబేరుడికి తెలిపి; దేవా; 
సిగ్గుపెంపునన్‌= లజ్ఞాతిశయంవలన; రానేరక+ఉన్నవాండు= మీ సముఖమునకు రాజాలకున్నాడు; అని; విన్నవించినన్‌= మనవి 
చేయగా. 


తాత్సర్యం: అని పలికి కుబేరుడు తన ముఖంలో (క్రోధ మావరింపగా అక్కడ నిల్పిఉండగా, కిన్ష్నరులు భవనంలోనికి 
వెళ్ళి స్టూల కర్గుడి వృత్తాంతం తెలిసికొన్నారు. వారు అతడి సంగతినంతా కుబేరుడికి నివేదించి, ప్రభూ! 'స్థూలకర్ణుడు 
లజ్ఞాభరంతో మీ దగ్గరకు రాలేకున్నా' డని మనవి చేయగా. 


ఆ. “అయిన నేమి పిలువు? డని పిలిపించిన । వచ్చి మైక్కుటయును వనితయైన 
యతనిం జూచి 'యింక నవుదాని కిట్టుల । యుండుంగాక! యని విభుండు పలికె. 394 


ప్రతిపదార్థం: అయినన్‌+ఏమి= ఆడుది అయిన అవుగాక; పిలువుండు= వాడి నిక్కడికి పిలుచుక రండి; అని పిలిపించినన్‌= 
అని కుబేరుడు పిలిపించగా; వచ్చి= స్ఫూలకర్ణు డేతెంచి; మైక్కుటయును= నమస్కరించగా; వనిత+ఐన= ఆడుదిగా 
మారిన; అతనిన్‌+చూచి= స్టూలకర్ణుడిని కనుగొని; ఇంకన్‌= మున్ముందు; అవుదానికిన్‌= జరుగనున్న కార్యానికి; ఇట్టుల+ 
ఉండున్‌+కాక!= ఇతడిట్లే ఆడుదిగా నుండుగాక!; అని= అంటూ; విభుండు= కుబేరుడు; పలికెన్‌= వచించాడు. 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఆడుది అయిన మాత్రాన నేమి? వాడిని పిలవండి” అని కుబేరుడు పిలిపించగా, స్టూలకర్షుడు వచ్చి 
నమస్కరించాడు. ఆడుదిగా మారిన అతడిని చూచి యక్షరాజు 'జరుగబోయే పనికి అనుకూలంగా ఇత డిట్లే 
వనితగా ఉండుగాక! అని పలికాడు. 


స్టూలకర్ణునకు( గుబేరుని వలన స్త్రీత్వము గలుగుట (సం. 5-193-39) 


వ. స్ఫూలకర్ణుండును దలరి దండప్రణామంబులు సేసియుండె; నప్పుడు గొలిచియున్న దొరలు ధనదునకుం 
గృప వుట్ట నల్లన తెలిపిన నట్లేని ‘వీడు శిఖండి యాయువు గలంతకాలంబున గాంతాకృతియై యుండి, 
పదంపడి నిజరూపంబు దాల్లుంగాక!' యని యనుగ్రహించి యరిగిన. 395 


ప్రతిపదార్థం: స్టూలకర్ణుండును; తలరి= దుఃఖపడి; దండప్రణామంబులు చేసి= సాగిలపడి నమస్కరించి; ఉండెన్‌= మౌనంగా 
ఉండిపోయాడు; అప్పుడు; కొలిచియున్న దొరలు= కుబేరుడిని సేవిస్తున్న నాయకులు; ధనదునకున్‌= కిన్నరేశ్వరునకు; కృప+ 
పుట్టన్‌= కరుణ కలిగేటట్టు; అల్లన= మెల్లగా; తెలిపినన్‌= చెప్పగా; అట్టు+ఏనిన్‌= అట్లయితే; వీండు= ఇతడు; శిఖండి+ఆయువు+ 
కల+అంతకాలంబును= శిఖండికి ఆయుష్యమున్నంత వరకూ; కాంతా+ఆకృతి+ఐ= స్తీ రూపం కలవాడై; ఉండి; పదంపడి= 
ఆ తరువాత; నిజరూపంబున్‌= తాల్బున్‌+కాక= తన సహజస్వరూపాన్ని ధరించగలడు; అని; అను[గ్రహించి= శాపావసానమును 
ప్రసాదించి; అరిగినన్‌= అలకాపురికి వెళ్ళగా. 


తాత్పర్యం: స్టూలకర్ణుడు దుఃఖపడి కుబేరుడికి సాగిలబడి నమస్కరించి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు 
కిన్నరేశ్వరుని కొలిచియున్న నాయకులు అతడికి కరుణ కలిగేటట్టు నెమ్మదిగా మంచి మాటలు చెప్పారు. అట్టయితే 
వీడు ఆ శిఖండి (బ్రతికిఉన్నంతకాలం పడతిగానే ఉండి, ఆ పిదప నిజస్వరూపం గైకొనగలడు” అని శాపవిముక్తి 
(ప్రసాదించి తన అలకాపురికి వెళ్ళిపోయాడు. 


తే. గుహ్యకుండు విషాదంబు గూరియుండ । నచ్చటికి. గొన్ని దినముల కరుగుదెంచె. 
దల్లిదండ్రుల కెటి(గించి తగవు మెబియ | సమయనిష్ట వాటించి పాంచాలసుతుండు. 396 


ప్రతిపదార్థం: గుహ్యకుండు= కుబేరుని అనుచరుడు; విషాదంబు+కూరి+ఉండన్‌= దుఃఖభరితుడై ఉండగా; అచ్చటికిన్‌= 
ఆతడి నివాసానికి; కొన్ని దినములకున్‌= కొన్నాళ్ళకు; పాంచాల సుతు(డు= [ద్రుపదుడి పుత్రుడైన శిఖండి; తల్లిదండ్రులకున్‌= 
జననీ జనకులకు; ఎటింగించి= తెలిపి; తగవు మెణయన్‌= న్యాయం వెలయగా; సమయనిష్ట+పాటించి= (ప్రతిజ్ఞ యొక్క 
నియమాన్ని ఆదరించి; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: స్టూలకర్ణుడు కుబేరుడిశాపంతో చింతా(క్రాంతుడై ఉన్నాడు. శిఖండి తన తల్లిదం[డ్రులకు చెప్పి న్యాయం 
తప్పక, ఏర్పరచుకొన్న నియమం (ప్రకారం పదిరోజులు ముగియగానే అతడి మగతనం అతడికి తిరిగి ఇచ్చి 
వేయటం కోసం సూలకరుడి గృహానికి వచ్చాడు. 

థి (ac) 


క వచ్చిన గనుంగొని 'నీ దెసం । బొచ్చెము లే; దిట్ల మగిడి పొ;మ్మిది విధి నీ 
కిచ్చిన రూ'పని గుహ్యకు(। డచ్చుపడం బలికి యెల్ల నతనికి. జెప్పెన్‌. 397 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 661 
ప్రతిపదార్థం: వచ్చినన్‌= శిఖండిరాగా; కనుంగొని= చూచి; నీ దెసన్‌= నీ యెడ; పొచ్చెము లేదు= దోషం లేదు; ఇట్టు+అ= 
వచ్చినవాడవు వచ్చినట్టుగానే; మగిడి పొమ్ము= తిరిగి వెళ్లుము; ఇది; విధి= దైవం; నీకున్‌= నీకు; ఇచ్చిన రూపు= అను[గ్రహించిన 
రూపం; అని= అనుచు; గుహ్యకుండు= యక్షుడు; అచ్చుపడన్‌+పలికి= విస్పష్టంగా వచించి; ఎల్లన్‌= జరిగినదంతయూ; 
అతనికిన్‌= శిఖండికి; చెప్పెన్‌= తెలిపాడు. 


తాత్పర్యం: సమయ నిష్ట పాటించి తన దగ్గరకు వచ్చిన శిఖండిని చూచి గుహ్యకుడు నీయెడ ఏ దోషం లేదు. 
వచ్చినవాడివి వచ్చినట్టుగానే ఇంటికి మరలిపొమ్ము. ఇది దైవం నీ కనుగ్రహించిన రూపం” అంటూ జరిగిన విషయం 
తేటతెల్లంగ అతడికి తెలిపాడు. 


వ. చెప్పి వీడుకొలిపిన శిఖండి యత్యంత ప్రమోదంబునం దండ్రి కడకు వచ్చి యత్తెజం గెటింగించిన నాతండు 
ప్రీతుండయి దేవగురుద్విజపూజనంబు లాచరించి ద్రోణాచార్యుపాల సవిశేషంబుగా శిష్యభావంబు 
ష్లెంచె'. 398 


3 


ప్రతిపదార్థం: చెప్పి= స్టూలకర్ణు డట్టా పలికి; వీడుకొలిపినన్‌= సాగనంపగా; శిఖండి; అత్యంత ప్రమోదంబునన్‌= మిక్కిలి 
హర్షంతో; తండ్రి కడకున్‌; వచ్చి; ఆ+తెజంగు= అక్కడ జరిగిన సంగతి; ఎజింగించినన్‌; ఆతండు= (ద్రుపదుడు; ప్రీతుండు+ 
అయి= సంతోషించినవాడై; దేవగురు ద్విజ పూజనంబులు= దేవతలకు, గురువులకు, విప్రులకు పూజలు; ఆచరించి= చేసి; 
ద్రోణాచార్యుపాలన్‌= ద్రోణుడి దగ్గర; సవిశేషంబుగన్‌= అసాధారణంగా; శిష్యభావంబున్‌= శిష్యత్వమును; ప్రతిష్టించెన్‌= 
స్థిరంగా నెలకొల్పాడు. 


తాత్సర్యం: స్టూలకర్ణు డట్టా తెలిపి సెలవొసంగగా, శిఖండి మిక్కిలి సంతోషంతో తన తండ్రి దగ్గరకు వచ్చి 
జరిగిన విషయమంతా తెల్పాడు. ద్రుపదుడు హర్షించి, దేవతలను గురువులను బ్రాహ్మణులను పూజించి, తన 
పుత్రుడైన శిఖండిని (ద్రోణాచార్యులవారికి అసాధారణ శిష్యుణ్ణి కావించాడు.' 


క. అని చెప్పి నారదు(డు దా । నును సత్యవతీ సుతుండునుం దమ యిచ్చం 
జనిరి; శిఖండి చరిత్రము । జనకర్ణ పరంపరం బ్రశస్తం బయ్యెన్‌. 399 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టు తెలిపి; నారదుండున్‌= నారద మహర్షి తానును= తానూ; సత్యవతీ సుతుండునున్‌= 


సత్యవతీ దేవి కుమారుడైన వ్యాసుడూ; తమ+ఇచ్చన్‌+చనిరి= తమ దారిని తాము వెళ్ళారు; శిఖండి చరిత్రము= శిఖండి 
కథ; జనకర్లపరంపరన్‌= లోకులు ఒకరికొకరు చెప్పుకొంటూఉండగా; ప్రశస్తంబు+అయ్యెన్‌= వెల్లడైనది. 


తాత్సర్యం: భీష్ముడికి నారదు డిట్లా చెప్పి, తానూ వ్యాసుడూ తమ దారిని తాము వెళ్ళారు. లోకులు ఒకరికొకరు 
చెప్పుకొనగా శిఖండి వృత్తాంతం వెల్లడి అయింది. 


వ. ఇవ్విధంబున( గాశీపతికన్యక సిద్దమూర్తి యయి నెగడె; నేను నంగనల నంగనాపూర్వుల నంగనాభిధానుల 
నంగనాకారులను వధియింపకుండ వ్రతంబు పూనినవాండం గావున నంగనాపూర్వుండగు శిఖండి నాకు 
భండనంబునం గోదండపాండిత్యంబు మెటిసినను జంపను నొంపను(; గడంగితిన యేని నింతకంటె 
దుర్యశంబు గలదె? యెట్లయిన నగుదుంగాని భగ్నవ్రతుండ నగుట కోర్వ నిది నా తెఅంగు. 400 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; కాశీపతి కన్యక= కాశీరాజపుత్రి అంబ; సిద్దమూర్తి+అయి+నెగడన్‌= తపస్సిద్ధి కలిగినదై 
విరాజిల్లింది; నేనున్‌; అంగనలన్‌= (స్త్రీలను; అంగనాపూర్వులన్‌= తొలుత ఆడువారిగా ఉన్నవారిని; అంగనా+అభిధానులన్‌= 
ఆడుపేరులు కలవారిని; అంగనా+ఆకారులను= ఆడువారి ఆకారమువంటి ఆకారం కలవారిని; వధియింపకుండన్‌= 
చంపకుండేటట్టు; (వ్రతంబు పూనినవాండన్‌= నియమం వహించాను; కావునన్‌= కాబట్టి; అంగనాపూర్వుండు+అగు= ముందు 
ఆడుదిగాఉన్న; శిఖండి; నాకున్‌; భండనంబునన్‌= యుద్దమునందు; కోదండ పాండిత్యంబు= ధనుర్విద్యాకౌశలం; మెజసినను= 
(ప్రకటించినను; చంపను= సంహరించటానికీ; నొంపను= బాధించుటకును; కడంగితిన+ఏనిన్‌= పూనుకొంటినేని; ఇంతకంటెన్‌; 
దుర్యశంబు+కలదె?= అపకీర్తి ఉన్నదా?; ఎట్టు+అయినన్‌+అగుదున్‌+కాని= నేనేమైపోతే పోతానుకాని; భగ్న (వ్రతుండన్‌= 
నియమం చెరచుకొన్నవాడను; అగుటకున్‌+ఓర్వన్‌= కావటానికి సహించలేను; ఇది నా తెజంగు= నా పద్దతి యిది. 


తాత్సర్యం: ఈ విధంగా కాశీరాజకుమారి అంబ తపశ్ళక్తిచేత నన్ను సాధించేదిగా వెలసింది. నేను ఆడువారిని, 
మొదట ఆడువారిగా ఉండినవారిని, ఆడువారి పేరులు పెట్టుకొన్నవారిని, ఆడువారివంటి ఆకారం కలిగిన వారిని 
చంపనని నియమం వహించి ఉన్నాను. శిఖండి మొదట ఆడుదిగా ఉండి పురుషుడైనాడు గనుక అతడు యుద్దంలో 
నామీద తన కోదండ పాండిత్యం ఎంత (ప్రకటించినా అతడిని నేను వధించను, బాధించను. అట్లా చేస్తే అంతకన్న 
నాకు అపకీర్తి వేరే ఉండదు. నేనేమైపోతే పోతానుగాని వ్రతభంగం మాత్రం చేసుకోలేను. ఇది నా నిశ్చయం.” 


క అని చెప్పిన దేవవ్రతు । వినుత వచనములు విభుండు విని తన చిత్తం 
బున నొక్కింత వగచి' యీ । తనికి మగతనంబు పూన్మి తగు'నని పలికెన్‌. 401 


ప్రతిపదార్థం: అని చెప్పిన= అని పల్కిన; దేవవ్రతు వినుత వచనములు= భీష్ముడి యొక్క కొనియాడబడిన మాటలు; 
విభుండు= దుర్యోధనుడు; విని= ఆలించి; తన చిత్తంబునన్‌= తన మనస్సులో; ఒక్క+ఇంత వగచి= ఇంచుక చింతించి; 
ఈతనికిన్‌= ఈ భీష్ముడి కొక్కడికే; మగతనంబు పూన్కి= పౌరుషం చెల్లించుకొనటం; తగున్‌+అని+పలికెన్‌= తగియున్నదని 
పలికాడు. 


తాత్సర్యం: అని చెప్పిన భీష్ముడి మెచ్చదగిన పలుకులు దుర్యోధను డాలకించాడు. తన మనసులో ఇంచుక దుః 
ఖించి, 'మగటిమి నిలుపుకొనటం ఈ మహనీయుడి కొక్కడికే చెల్లినిదని పలికాడు. 


వ. తదనంతరంబ కొలువునం గలయ సమర విషయంబు లయిన సల్లాపంబులు సెలుచుండ. గొండొకసేపు 
వినుచుండి సుయోధనుండు సురనదీసూనున కిట్లనియె: 402 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; కొలువునన్‌= సభలో; కలయన్‌= అంతట; సమర విషయంబులు+ 
అయిన= యుద్దానికి సంబంధించిన; సల్హాపంబులు= పరస్పర సంభాషణలు; చెల్లుచున్‌+ఉండన్‌= సాగుతుండగా; కొండొకసేపు= 
ఒకించుక తడవు; వినుచున్‌+ఉండి= ఆలిస్తూ ఉన్నవాడై; సుయోధనుండు; సురనదీసూనునకున్‌= మందాకినీ కుమారుడైన 
భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అటు పిమ్మట సభలో యుద్దానికి సంబంధించిన విషయాలను గూర్చి వీరులు పరస్పరం 
సంభాషించుకొనుచుండగా దుర్యోధనుడు కొంచెంసేపు ఆలకించి గాంగేయుడితో ఇట్టా అన్నాడు: 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 663 


ఆ. “పాండవులకు గలుగు బలము లన్నియు సమ । యింప నీకు దినము లెన్నివట్టు 
గురుడు గృపుండు గురుని కొడుకు. గర్జుండు నెం। తెంత మానమున వధింతు రనఘ?ి 403 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యుడా!; పాండవులకున్‌= పాండునందనులకు; కలుగు బలములు= ఉన్న సేనలు; అన్నియున్‌= 
అన్నింటినీ; సమయింపన్‌= చంపటానికి; నీకున్‌= నీకు; ఎన్ని దినములు+పట్టున్‌?= ఎన్ని రోజులు సరిపోతాయి?; 
గురుండున్‌= ద్రోణుడు; కృపుండున్‌= కృపాచార్యుడు; గురుని కొడుకున్‌= (ద్రోణపుత్రుడైన అశృత్తామ; కర్షుండున్‌= రాధేయుడు; 
ఎంత+ఎంత మానమునన్‌= ఎంతెంత కాలంలో; వధింతురు?= చంపగలరు? 


తాత్సర్యం: 'పితామహా! పాండవుల కున్న సేనలన్నింటినీ చంపటానికి నీ కెన్ని రోజులవుతాయి? ద్రోణాచార్యులు, 
కృపాచార్యులు, అశ్వత్థామ, కర్షుడు ఎంతెంత కాలంలో కౌంతేయుల సేనలను సంహరించగలరో చెప్పుము.” 


వ. అనిన విని గాంగేయుం డతని కిట్లనియె : 404 
తాత్పర్యం: అట్లా దుర్యోధనుడు అడుగగా విని భీష్ము డిట్టా అన్నాడు: 
క. “అని. బాండవ సేనల. జం । పను జెటుపను నేము చాలు భంగుల నీ కి 

ట్లనుమానము వాయంగ నడు । గన తగు గడు లెస్స! విందు గాక నరేంద్రా! 405 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; పాండవ సేనలన్‌= పాండవుల సైన్యాలను; చంపను= చంపటానికి; చెణుపను= భగ్నం 
చేయటానికి; ఏము= మేము; చాలు భంగులన్‌= శక్తి గలిగినతీరులను; నీకున్‌= నీకు; అనుమానము+పాయంగన్‌= ఏర్పడిన 
సందేహం తొలగటానికై; ఇట్టు+అడుగన+తగున్‌= ఇట్లా అడగటం ఉచితమే; కడున్‌ లెస్స= అది మిక్కిలి మంచిది; నర+ 
ఇం(ద్రా!= ఓ రాజా!; విందు(వు)కాక= ఆలకించుము. 


తాత్సర్యం: 'పాండవ సేనలను యుద్ద భూమిలో వధించటానికి, చెరచటానికి మాకు గల శక్తియుక్తు లెట్టివో 
సందేహం తొలగించుకొనటానికై నీ వడగటం సముచితమే. రాజా! నే చెప్పేది బాగా విను. 


వ. ఏను నా సాలెడు కొలంది సెప్పెద(; దక్కటివారు. దమ తమ చాలుటలు దార చెప్పెద; రది యెల్లను బిదప 
విందుగాని; మున్ను నీ కొక్క బాస యిచ్చెద నాకర్ణింపుము. 406 


ప్రతిపదార్థం: ఏను= నేను; నా చాలెడు కొలంది+చెప్పెదన్‌= నా సామర్థ్యం యొక్క ప్రమాణమెంతో చెప్పుతాను; తక్కటివారున్‌= 
మిగిలిన (ద్రోణాదులు; తమ తమ చాలుటలు= తమ తమ సామర్ధ్యాలు; తారు+అ= తామే; చెప్పెదరు; అది+ఎల్లను; పిదపన్‌; 
విందు(వు)కాని; మున్ను= ముందుగా; నీకున్‌; ఒక్క బాస+ఇచ్చెదన్‌= ఒక్క (ప్రతిజ్ఞ చేస్తాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: నేను నా సామర్థ్యపు 'ప్రమాణమెంతో చెప్పుతాను. మిగిలినవారు తమ తమ సమర్థతలను గురించి వారే 
చెప్పుకొంటారు. అన్నీ నీవు విందువుగాని, ముందుగా నా ప్రతిజ్ఞ వినిపిస్తాను. వినుము. 


క. మీంటుగల రాజరథికుల । నాటికి వేవుర వధింతు; నరుశరములు నో 
నాంటి పడవైచునంతకు । వే(టాడెద( బ్రతిబలంబు వీరుల నెల్లన్‌. 407 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మీంటు+కల= పెంపు వహించిన; రాజరథికులన్‌= రథికులైన రాజులను; నాటికిన్‌= దినానికి; వేవురన్‌= 
వెయ్యిమందిని; వధింతున్‌= చంపగలను; నరుశరములు= అర్జునుడి బాణాలు; నోనాంటి= నొచ్చునట్టు నా శరీరంలో 
గుచ్చుకొని; పడన్‌+వైచునంతకున్‌= నన్ను నేలగూల్చేదాక; ప్రతిబలంబు వీరులన్‌+ఎల్లన్‌= శత్రు సైన్యంలోని శూరు 
లందరినీ; వేంటాడెదన్‌= వధిస్తాను. 


తాత్సర్యం: నేను పెంపుగల రథికులను రోజుకు వెయ్యిమందిని చంపుతాను. అర్జునుడి శరాలు నొచ్చేటట్లు నా 
అవయవములందు నాటుకొని నన్ను నేలమీద పడవేసేవరకు శాత్రవసేనలోని శూరులను వధిస్తాను. 


వ. అట్లుగాక నా కయ్యంబు సేయు దివసంబులోన. 408 


ప్రతిపదార్థం: అట్టుగాక= అంతేకాక; నా కయ్యంబు+చేయు= నేను యుద్దం చేసే; దివసంబులోనన్‌= దినంలో. 


తాత్సర్యం: సుయోధనా! ఆ విధంగా నేను యుద్దం చేసే రోజులలో. 


క. పదివేలం జంపంగా నో । పుదు నే నను నెత్తికోలు పుట్టిన యది నీ 

పదునొక( డక్షౌహిణులను । జదురున నడపింతు నెదిరి సైన్యము గలంతున్‌.” 409 
ప్రతిపదార్థం: పదివేలన్‌= పదివేల మందిని; నేను= నేను; చంపంగాన్‌+ఓపుదున్‌= సంహరింపజాలుదును; అను= అనునట్టి; 
ఎత్తికోలు= సంకల్పం; పుట్టిన అది= కలుగుతున్నది; నీ పదునాకండు+అక్షాహిణులను= నీ కున్న పదకొండక్షాహిణుల సేనను; 
చదురునన్‌+నడపింతున్‌= నేర్పుతో యుద్దం చేసేటట్టు చేస్తాను; ఎదిరి సైన్యము= శత్రుసేనను; కలంతున్‌= చీకాకు 
పరుస్తాను. 


తాత్పర్యం: దినమునకు వెయ్యిమందినిగాదు, పదివేల మందిని చంపగలుగుదుననే సంకల్పం కలుగుతున్నది. నీ 
పదకొండక్షాహిణుల సైన్యాన్ని చాతుర్యంతో నడిపించగలను. శాత్రవ సేనలను సంక్షోభింపచేయగలను.” 

వ. అని పలికి వెండియు. 410 
తాత్సర్యం: అని సుయోధనునిడితో పలికి మరల భీష్ము డిట్టా అన్నాడు. 


క _ 'నీ వడిగిన పని యేర్చడ(। గా విను “మేనొక్క నెలం దెగంజేయుదు నా 

నావిధ దివ్యాస్త్రంబుల । లావున నప్పాండవుల బలంబుల నెల్లన్‌” 411 
ప్రతిపదార్థం: నీవు= నీవు; అడిగినపని= నన్నడిగిన కార్యాన్ని; ఏర్పడంగాన్‌ వినుము= స్పష్టంగా తెలిసికొనుము; నానా విధ= 
పలు రకాలైన; దివ్య+అస్త్రంబుల లావునన్‌= దివ్యశరాల శక్తిచేత; ఆ+పాండవుల బలంబులన్‌+ఎల్లన్‌= ఆ పాండు నందనుల 
సేనల నన్నింటినీ; ఏను= నేను; ఒక్కనెలన్‌= ఒక నెలరోజులలో; తెగన్‌+చేయుదున్‌= నరికి వేయగలను.' 


తాత్సర్యం: 'నీవు నన్నడిగిన పనిని గూర్చి స్పష్టంగా వినుము. పలు రకాలైన దివ్యాస్తాల శక్తిచేత ఆ పాండు 
కుమారుల బలగాల నన్నింటినీ ఒక నెలరోజులలో ఖండించి వేయగలను.’ 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 665 


వ. అనవుడు గురుకృపాశ్వత్చామ కర్ణులం గలయం గనుంగొని గాంధారీనందనుండు “మీమీ చందంబులెట్ల? 

నిన నాచార్యుండు మందస్మితాననుం డగుచు నిట్లనియె. 412 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని భీష్ముడు పలుకగా; గురుకృప+అశృత్థామ కర్టులన్‌; కలయన్‌+కనుంగొని= తేరిపారచూచి; 
గాంధారీ నందనుండు= గాంధారి కొడుకు సుయోధనుడు; మీమీ చందంబులు+ఎట్టు= మీమీ శక్తి సామర్థ్యాలు ఎట్టివి; 


అనినన్‌= అని (ప్రశ్నించగా; ఆచార్యుండు= ద్రోణుడు; మందస్మిత+ఆననుండు+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన మొగం 
కలవాడౌతూ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీష్ముడు పలికిన తరువాత సుయోధనుడు [ద్రోణ కృపాశ్వత్హామ కర్షులను కలయ జూచి, మీమీ 
సామర్భ్థ్యా లెటువంటివో తెలపం'డని ప్రశ్నించగా, మొగాన చిరునవ్వు మోసులెత్తగా ద్రోణాచార్యు డిట్లా అన్నాడు: 


తే. “ఏను ముదిసిన వాడ మహీశ! యెట్టు । లయిన నోపిన భంగి నీ యనుంగు6 దాత 
సాలి నన్నిదినంబుల( జాలవచ్చు । నబ్బలంబుల నని సమయంగ. జేయ.” 413 


ప్రతిపదార్థం: మహీ+ఈశ!= భూపతీ!; ఏను= నేను; ముదిసిన వాండన్‌= ముసలి వాడిని, ఎట్టులు+అయినన్‌= ఎట్టాగయినా; 
ఓపిన భంగిన్‌= శక్తి ఉన్నంతమేరకు; ఆ+బలంబులన్‌= ఆ పాండవుల సేనలను; అనిన్‌= యుద్దంలో; సమయంగన్‌+చేయన్‌= 
సంహరించుటకు; నీ+అను(గున్‌+తాత= నీ యందు (పేమగల్గిన పితామహుడు; చాలిన+అన్ని దినంబులన్‌= చంపగలనన్న 
నెలరోజులలో; చాలన్‌+వచ్చున్‌= నేను చంపవచ్చును. 


తాత్సర్యం: 'రాజా! నేను ముసలి వాడిని. ఎట్టాగయినా శక్తి ఉన్నంతమేరకు పోరాడుతాను. నీయెడ (పేముడిగల 
నీ తాతకు పట్టినట్టు నాకూ పాండవ సేనలను నిర్మూలించటానికి నెల రోజులు పట్టవచ్చు.” 


క _ అనినం గృపాచార్యుం 'డీ। యినుమడి దివసముల దీర్చ నేనోపుదు' నా 
విని గురుతనూభవుండు 'పది । దినముల. గడతేర్తు ననియె ధీరవిచారా! 414 


ప్రతిపదార్థం: ధీరవిచారా!= ధైర్యంతో కూడిన ఆలోచనగల జనమేజయ మహారాజా!; అనినన్‌= అని ద్రోణుడు పలుకగా; 
కృప+ఆచార్యుండు= కృపాచార్యులవారు; ఈ+ఇనుమడి దివసములన్‌= భీష్మ ద్రోణులు తెల్పిన దినాలకు రెట్టింపు దినాలలో; 
ఏన్‌= నేను; తీర్చన్‌+ఓపుదున్‌= శాత్రవ సేనలను కడతేర్చగలను; నాన్‌= అని చెప్పగా; విని= ఆలించి; గురు తనూభవుండు= 
ద్రోణపుత్రుడైన అశ్వత్తామ; పది దినములన్‌= పది రోజులలో; కడతేర్తున్‌+అనియెన్‌= సమయించగలనని పలికాడు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ఆకర్షింపు మని వైశంపాయన మహర్షి పలుకుతున్నాడు: “ద్రోణుడు 
నెలరోజులలో పాండవ సైన్యాన్ని పరిమార్భగల'* నని పలికిన తరువాత కృపాచార్యులు అంతకు రెట్టింపు దినాలలో 
సమయిస్తా నన్నాడు. కృపుడు చెప్పిన తర్వాత అశ్వత్థామ తాను పది రోజులలో పాండవ సైన్యాన్ని 
హతమార్భగలనన్నాడు. 


వ. అందట పలుకు లాకర్ణించి కర్టుండు. 415 


ప్రతిపదార్హం: కర్లుండు; అందణ పలుకులు; ఆకర్షించి= విని. 
(=) లం (a7) 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అందరి మాటలు విన్న తరువాత కర్టుడు. (ఇట్లా అన్నాడు). 


క _ 'నానాస్త్ర శస్త్ర చయ బల । బానలముం గవియం జేసి యత్యుగ్రత నే 

నేనాళ్లన యప్పాండవ । సేనా సాగరము నివుర( జేయుదు నధిపా!” 416 
ప్రతిపదార్థం: అధిపా!= దుర్యోధన మహారాజా[ నానా+అస్త్ర శస్త్ర చయ= పలు రకాలైన అస్రముల యొక్క, ఆయుధాల 
యొక్క సముదాయమనెడు; బడబా+అనలమున్‌= బడబాగ్నిని; కవియన్‌+చేసి= (క్రమ్ముకొనేటట్టు చేసి; అతి+ఉ(గ్రతన్‌= 


మిక్కిలి భయంకరత్వంతో; నేను; ఏనాళ్ళన్‌+అ= ఐదు దినాలలోనే; ఆ+పాండవ సేనా సాగరమున్‌= పాండవుల సేనఠఅనే 
సముద్రాన్ని; ఇవురన్‌+చేయుదున్‌= ఇంకిపోయేటట్టు చేస్తాను. 


తాత్పర్యం: పలు రకాలైన దివ్యాస్తాలు, ఆయుధాలు అనే బడబాగ్నిని క్రమ్ముకొనజేసి అతి భయంకరంగా నేను 
ఐదు రోజులలో పాండవుల సేన లనెడు సాగరాన్ని ఇంకిపోయేటట్లుు చేస్తాను.” 


విశేషం: అలం: రూపకం. 
వ. అని ప్రతిన సేసిన గలకల నవ్వి గాంగేయుండు. 417 


ప్రతిపదార్థం: అని; ప్రతిన చేసినన్‌= (ప్రతిజ్ఞ చేయగా; కలకల నవ్వి= పకపక నవ్వి; గాంగేయుండు= భీష్ముడు. 


తాత్సర్యం: అని కర్షుడు ప్రతిజ్ఞ చేయగా పకపక నవ్వుతూ భీష్ముడు. 
చ. “పలికిన నేమి యన్నియును బల్క నగున్‌ మనరాజు నొద్ద మా 
ర్పలికెడు వారు లేరు విను పాండవమధ్యము గాండివంబు దీ 
పుల మిటుమిట్లు( గొన్న కనుదోయి గుణధ్వని వ్రయ్యలైన వీ 
నులు నయినన్‌ బలే పలుకు నూల్మొనకుండుదు సూతనందనా! 418 


ప్రతిపదార్థం: సూతనందనా!= సూతపుత్రా! కర్ణా; మనరాజు+ఒద్దన్‌= మన (ప్రభువు దగ్గర; పలికినన్‌+ఏమి?= చెప్పగానే 
సరిపోయిందా?; అన్నియును పల్కన్‌+అగున్‌= ఎన్ని మాటలైనా నుడువ వచ్చును; మార్పలికెడువారు లేరు= బదులు 
చెప్పేవారెవ్వరూ లేరు; విను= నా మాట లాలకించుము; పాండవ మధ్యము= పాండవులలో నడిమివాడైన విజయుడి యొక్క; 
గాండివంబు దీప్తులన్‌= గాండీవ చాపము యొక్క కాంతులచేత; మిజుమిట్టు కొన్న= చీకిలించుక పోయిన; కనుదోయి= 
కన్నుల జంట; గుణధ్వనిన్‌= అల్లైత్రాటి మోతచేత; వ్రయ్యలు+ఐన= (బ్రద్దలైన; వీనులున్‌+అయినన్‌= చెవులు కలవాడ 
వైనప్పుడు; బలే= అవురా; పలుకు నూల్కొనక+ఉండుదు= మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యవు. (అంతవరకూ ఇట్లాగే 
వాగుతుంటావు అని భావం.) 


తాత్సర్యం: 'సూతపు(త్రా! చెప్పగానే సరిపోయిందా? ఎన్ని మాటలైనా పలుకవచ్చు. మన రాజు దగ్గర బదులు 
పలికేవారు లేరు గదా! ఈ మాట వినుము. అర్జునుడి గాండీవ కాంతులతో కనులు చీకిలించుకపోయి నప్పుడు, 
అల్లెత్రాటి మోతచేత చెవులు (బ్రద్దలైనప్పుడు గాని, నీవు ఇట్టా మాటాడటం మానుకోవు. అందాకా ఇట్లానే 
వాగుతుంటావు. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 667 


వ. అనియె; నివ్విధంబున నీ కొడుకు కడం బుట్టిన విశేషంబులు ధర్మతనయుండు చారులవలన విని తమ్ముల 
రాంబనిచి వారలతో నిట్లనియె. 419 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని భీష్ము డన్నాడు; ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; నీ కొడుకు కడన్‌= నీ కుమారుడి దగ్గర; 
పుట్టిన విశేషంబులు= కలిగిన వింతలు; ధర్మతనయుండు; చారుల వలనన్‌= వేగులవారివలన; విని; తమ్ములన్‌= రాన్‌+పనిచి= 
రప్పించుకొని; వారలతోన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీష్ము డిట్లా కర్టుడిని వారించాడు. నీ కొడుకు దగ్గర ఇట్లా జరిగిన విశేషాలన్నీ వేగుల వలన విని 
ధర్మజుడు తన తమ్ములను చెంతకు పిలిపించుకొని వారితో ఇట్టా అన్నాడు: 


సీ. “మన చారు లిప్పుడు చనుదెంచి రావీట । నుండి; దుర్గ్జుద్ది సుయోధనుండు 
గొలువున గాంగేయ కుంభసంభవ కృపా । శ్వత్థామ కర్ణుల వలను చూచి 
యని బాండవుల బల మంతయు సమయింప( । జాలుదు రెంతేసి కాలమాన 
మున? నన్న భీష్ముండు దన కొక్క నెలవట్టు । ననియాడె; ద్రోణుండు నట్ల పలికె; 


ఆ. గృపుండు రెట్టి సెప్పె(; గృపి కొడు కోపుదు(। బది దినముల ననియె బాహువీర్య 
ఘనుండు గాన సూతతనయు. డేనాళ్లన । తీర్చ నేర్తు నని ప్రతిజ్ఞ చేసె. 420 


ప్రతిపదార్థం: మన చారులు= మన వేగులవారు; ఆ వీటన్‌+ఉండి= కౌరవుల స్కంధావారం నుండి; ఇప్పుడు చనుదెంచిరి= 
ఇప్పుడే వచ్చారు; దుర్చుద్ది సుయోధనుండు= చెడు బుద్దిగల దుర్యోధనుడు; కొలువునన్‌= సభలో; గాంగేయ; కుంభ సంభవ 
కృప+అశ్వత్హామ కర్ణుల వలను= గంగాపు(త్రుడైన భీష్ముడు, కలశం నుండి జనించిన (ద్రోణుడు, కృపుడు, అశ్వత్తామ, కర్ణుడు 
అనేవారలవైపు; చూచి= కనుంగొని; అనిన్‌= రణంలో; పాండవుల బలము+అంతయున్‌= పాండవుల సైన్యం అంతటినీ; 
ఎంతేసి కాలమానమునన్‌= ఎంతెంత కాలంలో; సమయింపన్‌+చాలుదురు?= చంపే శక్తి కల్లి ఉన్నారు? అన్నన్‌= అని 
ప్రశ్నించగా; భీష్ముండు= గాంగేయుడు; తనకున్‌+ఒక్క నెల పట్టును! అని+ఆడెన్‌= తన కొక మాసం పట్టుతుందని 
పలికాడు; [ద్రోణుండున్‌= ద్రోణాచార్యుడు; అట్ట పలికెన్‌= భీష్ముడు చెప్పినట్టే నెలపడుతుందని చెప్పాడు; కృపు(డు= 
(36) ౧m 
కృపాచార్యుడు; రెట్టి చెప్పెన్‌= (రెట్టింపు కాలం)రెండు మాసములౌతుందని అన్నాడు; కృపి కొడుకు= అశ్వత్థామ; పది 
దినములకున్‌= పది రోజులకు; ఓపుదున్‌= చాలుదును; అనియెన్‌= అన్నాడు; బాహువీర్య ఘనుండు కానన్‌= భుజవిక్రమంచేత 
దొడ్డవాడు గనుక; సూతతనయు(డు= కరుడు; ఏనాళ్లన= ఐదు రోజులలోనే; తీర్చన్‌+నేర్తున్‌= నిర్మూలించజాలుదును; అని+ 
అనుచు; (ప్రతిజ్ఞ చేసెన్‌= (ప్రతిన చేశాడు. 
Sy 


తాత్సర్యం: 'మన వేగులవారు ఇపుడే దుర్యోధనుడి స్కంధావారం నుండి వచ్చారు. దుష్టచిత్తుడైన దుర్యోధనుడు 
కొలువులో భీష్ముడిని, ద్రోణుడిని, కృపుడిని, అశ్వత్థామను, కర్గుడిని చూచి 'మీ రెంతెంత కాలంలో పాండవ 
సేననంతటినీ ప్రత్యేకంగా నిర్మూలించగల?'రని ప్రశ్నించాడట. అందుకు సమాధానంగా భీష్ముడు తన కొక నెల 
పడుతుందన్నాడు. (ద్రోణాచార్యుడు అట్లే ఒక మాస మన్నాడు. కృపాచార్యుడు రెండునెల లన్నాడు. అశ్వత్థామ 

లా (3. 
పదిరోజులన్నాడు. భుజవి[క్రమాఢ్యుడైన కర్ణుడు మాత్రం ఐదు రోజులలో మన బలాలనన్నింటినీ సంహరించగలనని 
ప్రతిజ్ఞ చేశాడట.” 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పియర్జునుం గనుంగొని 'వారు తమ తమ యోపిన చందంబులు సెప్పిరి; నీచేతం గౌరవ బలంబు 
లెంత దడవునకుం దెగు? నాకుం జెప్పు మనిన నతం డిట్లనియె. 421 
ప్రతిపదార్థం: అని చెప్పి; అర్జునున్‌; కనుంగొని; వారు; తమ తమ; ఓపిన చందంబులు= చాలినరీతులు; చెప్పిరి; నీ చేతన్‌= 


నీ వలన; కౌరవ బలంబులు= కురుసేనలు; ఎంత తడవునకున్‌= ఎంత కాలంలో; తెగున్‌= నశించునో; నాకున్‌; చెప్పుము; 
అనినన్‌= అని ధర్మజు డనగా; అతండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని ధర్మజుడు పలికి పార్టుడిని కనుంగొని, 'వారు తమ తమ శక్తులు ఏపాటివో చెప్పారు. నీచేత 
కురుసైన్యం ఎన్నాళ్ళలో హతం కాగలదో నాకు తెల్పు'మని అడుగగా అర్జును డిట్టా అన్నాడు: 


తే. “వార లంతకు. జాలని వారె? నీ బ। లముల సమయింప( జాలెడు లావు వెరవు. 
గలర కాక! యా రాజుతోం బలికి బాస । దప్పవచ్చునె వారికి ధరణినాథ!' 422 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; వారలు= భీష్మాదులు; అంతకున్‌+చాలనివారె?= చెప్పినట్లు చేయలేనివారా?; నీ బలములన్‌= 
నీ సేనలను; సమయింపన్‌= వధించటానికి; చాలెడు= కావలసిన; లావున్‌= బలమూ; వెరవున్‌= ఉపాయమూ; కలరకాక= 
ఉన్నవారే అగుదురుగాని; ఆ రాజుతోన్‌= తమ (ప్రభువైన దుర్యోధనుడితో; పలికి= చెప్పి; వారికిన్‌= వారలకు; బాస= (ప్రతిజ్ఞ; 
తప్పన్‌ వచ్చునె?= నెరవేర్చకుండటం న్యాయమా? (వారు తమ బాసను ఏనాటికీ నిలబెట్టుకోలేరని భావం.) 


తాత్సర్యం: 'భీష్మాదులు గొప్ప శక్తియుక్తులు కలవారే. నీ సేనలను కూల్చదగిన పరాక్రమం ఉపాయం ఉన్నవారే 
అగుదురుగాక! కాని ఏలిక కిచ్చిన మాట నెరవేర్చుకొనాలి గదా!” (అది వారి తరం కాదని తాత్సర్యం.) 


వ. అని దరహాసోల్లాస భాసిత వదనుందై. 423 


ప్రతిపదార్థం: అని; దరహాస+ఉల్హాస+భాసిత వదనుండై= చిరునగవు యొక్క (ప్రకాశంచేత ఒప్పుతున్న ముఖంకలవాడై. 


తాత్సర్యం: అని అర్జునుడు చిరునవ్వుతో ఒప్పుతున్న ముఖంకలవాడై. 


మ. ‘అనుమానం బదియేల? నీమది మదీయ స్పార బాహాబలం 
బు నిరూపింప దలంచి తేని విను; మేపుం జేవయుం జూపి కృ 
ష్టుని తోడ్పాటునం బేర్ణి యేం గడగినం జూర్జంబు గావింతు నొ 
క్కనిమేషంబున దేవదానవులతో( గూడం ద్రిలోకంబునున్‌. 424 


ప్రతిపదార్థం: నీ మదిన్‌= నీ మనస్సులో; అనుమానంబు+అది+ఏల?= సందేహ మెందుకు?; మదీయ= నా యొక్క; స్పార= 
అధికమైన; బాహాబలంబు= భుజ శక్తి; నిరూపింపన్‌= నిరూపణ చేయవలెనని; తలంచితి(వి)+ఏనిన్‌= నీవు భావించినట్టయితే; 
వినుము= చెప్పుతున్నాను ఆలకించుము; ఏపున్‌= విజృంభణం; చేవయున్‌= ధైర్యం; చూపి= కనబరచి; కృష్ణుని తోడ్సాటునన్‌= 
గోపాలదేవుడి సహాయంతో; పేర్చి= చెలరేగి; ఏన్‌= నేను; కడంగినన్‌= పూనుకొంటే; ఒక్క నిమేషంబునన్‌= ఒక నిముసంలో; 
దేవదానవులతోన్‌+కూడన్‌= దేవతలతో రాక్షసులతో కూడ; (త్రిలోకంబునన్‌= ముజ్జగాలను; చూర్లంబు కావింతున్‌= పిండి 
చేస్తాను. 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 669 


తాత్సర్యం: 'నీ మనసులో సందేహ మెందుకు? నా విస్తారమైన భుజశక్తి ఏపాటిదో తెలియవలెనని నీవు భావిస్తే 
చెప్పుతున్నాను వినుము. నా విజృంభణం, ధైర్యం కనబరచి శ్రీకృష్ణుడి సాయంతో చెలరేగి నేను కయ్యానికి 
పూనుకొంటే ఒక్క నిముసంలో సురాసురులతో కూడ మూడులోకాలను పిండిచేస్తాను. 


వ. అదియెట్లంటే నిం గృత్రిమ కిరాతుండైన పశుపతి మెచ్చి జగత్సంహార సమయంబునం దాను బ్రయోగించునట్టి 
పాశుపత మహాస్త్రంబు నాకిచ్చె; నది నాయందు సన్నిహైతంబయి యున్నయది గావున శత్రునిరాసం బనా 
యాసంబై యుండు; నప్పాశుపత మహనీయ ప్రభావంబు భీష్ముండున్నరూపెటుంగండు, ద్రోణ కృపాశ్వత్తామలు 
నెటుంగరు, కర్ణున కెటుంగ నెంతదవ్వట్టి ఘోర సాధనంబున సమస్తంబును సమయించుట యుక్తంబు 
గాదు తక్కిన యాయుధంబులం బోరి వైరులం బరిమార్షినం బౌరుషంబు దీపించు నని తలంచెద; నప్పటికి 
వలయు విధం బయ్యెడు; నది యట్లుండె; నీవా రక్కడి వారికిం దక్కువవారే? భీమసేనుండు కవ లభిమన్యుండు 
ద్రౌపదేయులు సాత్యకి విరాట ద్రుపదులు ధృష్టద్యుమ్నుండు శిఖండి యుత్తమౌజుండు యుధామన్యుండు 
ఘటోత్కచుండు మొదలైన జగజెట్లున్నవారు; మటియు ననేకులు వీరల యట్టివారలు కలరు; వారల నందటిం 
జెప్పనేల? యేనుంగువోలె నీలావు నీవెబుంగవు దివిజులకు నజేయుండవు నీయొక్కనికి. ద్రిభువనంబు 
నెదురె నీవు నిక్కం బలుగవుగాక; నీ వలిగిన నెవ్వ రెట్లయ్యెదరో యటు సూడుము; నీ సైన్యంబుల నెవ్వరికి 
నేమి చేయవచ్చు మనకు విజయానందంబు సులభంబి యని పలికె నని సంజయుండు ధృతరాషస్తున 
కెటింగించె' నని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పుటయు. 425 


ప్రతిపదార్థం: అది ఎట్టు+అంటేనిన్‌= ఎట్టా చూర్లం చేయగలవని నీ వడిగితే; కృత్రిమ కిరాతుండు+ఐన= మాయాకిరాతుడైన 
(కపట కిరాత వేషంలో వచ్చిన); పశుపతి= పరమేశ్వరుడు; మెచ్చి= ట్రీతినొంది; జగత్‌+సంహార సమయంబునన్‌= లోకాలను 
సంహరించే (ప్రళయకాలంలో; తాను; ప్రయోగించునట్టి; పాశుపత మహా+అస్త్రంబు; నాకున్‌; ఇచ్చెన్‌; అది; నాయందున్‌; 
సన్నిహితంబు+అయి+ఉన్నయది= సమీపించి ఉన్నది; కావునన్‌; శత్రునిరాసంబు= విరోధులను వధించటం; అనాయాసంబు+ఐ+ 
ఉండున్‌= నాకు (శ్రమలేనిదై ఉంటుంది; ఆ+పాశుపత మహనీయ (ప్రభావంబున్‌= ఆ పాశుపతాస్త్రం యొక్క గొప్ప 
మహిమను; భీష్ముండు; ఉన్నరూపు+ఎణుంగ(డు= కలరూపు తెలిసినవాడు కాడు; (ద్రోణ కృప+అశ్వత్భామలున్‌; ఎబుంగరు; 
కర్టునకున్‌; ఎజుంగన్‌+ఎంత దవ్వు?= తెలియుట అశక్యం; అట్టి; ఘోరసాధనంబునన్‌= భయంకరమైన అస్త్రంచేత; సమస్తంబును; 
సమయించుట= నిర్మూలించడం; యుక్తంబు+కాదు= సమంజసం కాదు; తక్కిన= మిగిలిన; ఆయుధంబులన్‌= యుద్దోపకరణాల 
చేత; పోరి= పోరాడి; వైరులన్‌= విరోధులను; పరిమార్చినన్‌= చంపితే; పౌరుషంబు దీపించున్‌= నా పరా(క్రమం (ప్రకాశిస్తుంది; 
అని తలంచెదన్‌; అప్పటికిన్‌= ఆ సమయానికి; వలయు విధంబు+అయ్యెడున్‌= జరుగవలసినదేదో జరుగుతుంది; అది+ 
అట్టుండెన్‌= ఆ విషయం అట్టా ఉండనీ; నీవారు= నీ సేనలోని వారు; అక్కడి వారికిన్‌= కౌరవసేనలో ఉన్న వారికంటె; 
తక్కువవారె?; భీమసేనుండు; కవలు= నకుల సహదేవులు; అభిమన్యుండు; (ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులు; సాత్యకి; 
విరాట (ద్రుపదులు; ధృష్టద్యుమ్నుండు; శిఖండి; ఉత్తమౌజుండు; యుధామన్యుండు; ఘటోత్కచుండు; మొదలైన; జగజెట్టు+ 
ఉన్నవారు= శూరాగ్రేసరులున్నారు; మజియున్‌; అనేకులు= పలువురు; వీరల అట్టివారలు కలరు= భీమాదుల వంటివారున్నారు; 
వారలన్‌+అందణున్‌+చెప్పన్‌+ఏల?= వారందరినీ పేరు పేరున పేర్కొనట మెందుకు?; ఏనుంగు పోలెన్‌= గజంవలె; నీ లావు= 
నీ శక్తి నీవు+ఎణుంగవు; దివిజులకున్‌= వేల్పులకు; నీవు అజేయుండవు= గెలువరానివాడవు; నీ+ఒక్కనికిన్‌; (త్రిభువనంబు= 
ముజ్జగాలు; ఎదురె?= అడ్డమా?; నీవు; నిక్కంబు= నిజంగా; అలుగవు+కాక; అలిగినన్‌= కోపిస్తే; ఎవ్వరు+ఎట్టు+అయ్యెదరో+ 
అటు+చూడుము= ఎవరు ఎట్టా నాశనమవుతారో ఆ తరువాత చూడుము; నీ సైన్యంబులన్‌; ఎవ్వరికిన్‌; ఏమి చేయన్‌వచ్చున్‌; 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనకున్‌; విజయ+ఆనందంబు= గెలుపు వలని సంతోషం; సులభంబ= తేలికగా సమకూడగలదు; అని పలికెన్‌+అని= 
అర్జునుడు ఇట్టా పలికినాడని; సంజయుండు ధృతరాష్టునకున్‌; ఎజింగించెన్‌ అని; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి 
జనమేజయునకున్‌= పరీక్షిన్మహారాజ పుత్రుడైన జనమేజయుడికి; చెప్పుటయున్‌= చెప్పగా. 


తాత్సర్యం: విజయానందం తేలికగా మన కెట్టా కలుగుతుందని నీవు సందేహిస్తే చెప్పుతాను వినుము. కపట 
కిరాతుడై వచ్చిన ఈశ్వరుడు నాతో పోరాడి మెచ్చి, సకల భువనాలను సంహరించటానికి ప్రళయ కాలంలో 
ప్రయోగించే పాశుపతాస్తాన్ని నా కనుగ్రహించాడు. అది నా దగ్గర సిద్దంగా ఉన్నది. కనుక శత్రు నిర్మూలనానికి 
నేను శ్రమపడనక్కర లేదు. పాశుపతాస్త్ర మహా మహిమ ఎట్టాంటిదో భీష్ముడికి తెలియదు. (ద్రోణాచార్యులకూ, 
కృపుడికీ, అశృత్తామకూ తెలియదు. కర్గుడికి అసలే తెలియదు. అంత భయంకరమైన ఆ మహాస్త్రంతో అందరినీ 
దగ్ధం చేయటం సమంజసం కాదు. తక్కిన ఆయుధాలతో విరోధుల నెదిరించి చంపితే మన పరాక్రమ మెటువంటిదో 
లోకానికి వెల్లడవుతుంది అని నా అభిప్రాయం. ఆ సమయానికి జరగవలసిన దేదో జరుగుతుంది. ఇపు డా విషయ 
మెందుకు? నీ సైన్యంలోని వీరులు కురుసేనలోని శూరుల కంటె తక్కువ వారని తలంచవద్దు. భీమసేనుడు, నకుల 
సహదేవులు, అభిమన్యుడు, (ద్రౌపది కుమారులు, సాత్యకి, విరాటుడు, (ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, 
ఉత్తమౌజుడు, యుధామన్యుడు, ఘటోత్కచుడు మొదలైనవారంతా జగజెట్టు. వీరివంటి వారెందరో మన పక్షంలో 
ఉన్నారు. అందరినీ పేరు పేరున పేర్కొనలేను. ఏనుగువలె నీ శక్తి ఏమిటో నీ వెరుగవు. నిన్ను దేవతలు కూడా 
జయించలేరు. ముల్లోకాలు నీముందు నిలిచి నిన్నెదిరించలేవు. నీకు నిజంగా కోపం రాదు. వస్తే ఎవరేమవుతారో 
చెప్పనక్కరలేదు. మనకు విజయానందం సులువుగా చేకూరుతుంది” అని అర్జునుడు ధర్మజుడితో పలికాడని 
సంజయుడు ధృతరాష్ట్రుడికి వినిపించిన విషయం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పాడు. 


విశేషం: పాశుపతాస్త్ర లాభం: పాండవులు ద్వైతవనంలో నివసిస్తుండగా వ్యాసమునీం|ద్రుడు వచ్చి 'ప్రతిస్మృతి” అనే యోగవిద్యను 
ధర్మజుడికి ఉపదేశించి, ఈ విద్యవలన అర్జునుడు అధిక తపోవీర్యవిభవుడై ఇంద్రవరుణ కుబేరాది దేవతలనూ, ఈశ్వరుడిని 
ప్రత్యక్షం చేసికొని, వారి వలన దివ్యాస్తాలు పొంది శత్రువులను జయిస్తాడని చెప్పాడు. పాండవులు ద్వైతవనం విడిచి కామ్యక 
వనం చేరారు. ధర్మజుడక్కడ అర్జునుడికి ప్రతిస్మృతి నుపదేశించి ఉత్తర దిశగా వెళ్ళి తపోయోగ బలంతో ఇంద్రుడిని 
ప్రత్యక్షం చేసికొని ఆయుధాలను గడించి ఈశ్వరుడిని ఆరాధించుమని బోధించి పంపాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద 
ఇంద్ర దర్శనం చేశాడు. పరమాస్త లాభానికై పరమేశ్వరుడిని ప్రసన్నుడిని చేసికొనుమని సురపతి చెప్పగా విజయుడు 
తపశ్చర్యకై హిమశైల శిఖరానికి వెళ్ళాడు. అక్కడ పాండవ మధ్యముడు కఠోరతపం సాగిస్తుండగా మునులు విస్మయపడి 
పార్గుడి కోరిక తీర్చి తపోభారాన్ని వారించుమని శంకరుడిని వేడుకొంటారు. 


వెంటనే పరమేశ్వరుడు మాయా కిరాతుడయ్యాడు. పార్వతి బోయతగా మారుతుంది. భూతగణాలు ఎరుకలయ్యారు. 
వేట నెపంతో వారు అర్జునుడి ఆశ్రమ భూమిలో (ప్రవేశించారు. ఈశ్వరచోదితుడై మూకాసురుడు సూకరమై సవ్యసాచిని 
చంపటానికి రాగా అతడా పందిపై బాణం విడిచాడు. అపుడే కిరాతరాజు కూడా ఆ వరాహం మీద అదే సమయంలో బాణం 
విడిచాడు. ఇరుశరాలు నాటగా మూకాసురుడు సూకరరూపం వదలి అదృశ్యమయ్యాడు. అర్జునుడు ఆళశ్చర్యపడుతుండగా 
కపట కిరాతుడు ఎదుట నిలిచాడు. నేను కొట్టిన పందిని కొట్టి మృగయాధర్మం అతి(క్రమించావు కనుక నిన్ను నా నిశిత 
శరాల పాటు చేస్తానని అర్జును డన్నాడు. 'నేనే ఆ మృగాన్ని ముందు కొట్టాను. అది నా బాణం చేతనే నిహతమైంది. ముందు 
కొట్టానని లేని శౌర్యం ఎందుకు ప్రకటించుకొంటావు? వీరుడివైతే నాతో కదనం సల్పు' మంటూ పినాకి కిరీటి మీద బాణాలు 


ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము 671 


వేశాడు. అర్జునుడు ఎన్నో వాడి సాయకాలు కిరాతుడి మీద ప్రయోగించాడు. బోయ ఏమాత్రం చలించలేదు. మరెన్నో 
దివ్యబాణాలు పార్టుడు వర్షించాడు. అన్నీ వ్యర్థమయ్యాయి. అగ్నిదేవు డిచ్చిన అక్షయ బాణతూణీరాలలో అతడికి అమ్ములు 
కనిపించలేదు. గాండీవ మెత్తుకొని కపర్టిపైకి దుమికాడు. అది కూడా మాయమైంది. ఖడ్గంతో బోయ తలపై క్రేటు వేశాడు. 
నిరుపయోగమయింది. వృక్షాలతో రాళ్ళతో తలపడ్డాడు. ప్రయోజనం లేకపోయింది. కడకు కపట కిరాతుడిని పెనగి పట్టుకొని 
ముష్టియుద్దానికి దిగాడు. ఈశ్వరుడు తన దివ్యదేహంతో అర్జునుడి దేహాన్ని మర్చించాడు. పార్టుడు నేలబడి మూర్చిల్లాడు. 
యు (ఈం. జ లు (53 (36) 
చంద్రధరుడు నిజరూపంతో సవ్యసాచిమోల నిలిచి “నీవంటి శౌర్య ధైర్యవంతులు క్షత్రియులలో మరెవ్వరూ లేరు. నీ 
తపస్సుకు మెచ్చి వరమివ్వటానికి వచ్చాను. కోరుకొమ్మ'న్నాడు. అర్జునుడు పరమ శివుడిని (ప్రస్తుతించి 'పాశుపతాన్ని (ప్రసాదిస్తే 
దానితో దైత్యదానవ యక్షరాక్షసగణాన్నీ, భీష్మద్రోణాదులనూ జయిస్తాను. కర్ణుడిని వధిస్తాను. అనుగ్రహించు” మని వేడుకొన్నాడు. 
విశుద్దచిత్తుడైన పార్టునకు సంధాన మోక్షణ సంహార సహితంగా పశుపతి పాశుపతాస్త్రమిచ్చి “అర్జునా! దీనికి ఎక్కడా అసాధ్యం 
లేదు. అల్పుల మీద ప్రయోగిస్తే జగత్సంహారం చేస్తుంది. ఈ దివ్యాస్త్రంతో నీవు సమస్త లోకాలను జయిస్తా' వని చెప్పి 
అంతర్జానమయ్యాడు. 


ఆశ్వాసాంతము 


చ. కమల భవాది దైవత ముఖ స్పుట నిర్గళిత ప్రశస్త వా 


ఆజ వాలి 


గమృత రసప్రసార కలితాంచిత సేకవిధి ప్రకర్ష సం 


గమ సముదీరితోల్లసన కందళిత ప్రహసద్దయాలతా 
సుమహ దుపాశ్రయ ప్రమద శోభిత విశ్వజగన్మధువ్రతా! 426 


ప్రతిపదార్థం: కమలభవ+ఆది= నారాయణుడి నాభి పద్మం నుండి జన్మించిన (బ్రహ్మదేవుడు మొదలుగాగల; దైవత= 
వేల్పుల యొక్క; ముఖ= మోముల నుండి; స్సుట= విశదంగా (నిరర్గళంగా); నిర్గభిత= వెడలిన; (ప్రశస్తవాక్‌= (ప్రసిద్దిగాంచిన 
వచనము లనెడి; అమృతరస(ప్రసార= సుధాద్రవం యొక్క (ప్రవాహంతో; కలిత= కూడినట్టి; అంచిత సేకవిధి= చక్కగా 
తడుపుట అనేపనియొక్క; ప్రకర్ష= విశేషమైన; సంగమ= పొందికతో; సముదీరిత= లెస్సగా వెలువడిన; ఉల్లసన= వికాసంతో; 
కందళిత= అంకురించినట్టి; ప్రహసత్‌= పూస్తున్నట్టి; దయాలతా= కారుణ్యమనెడు తీగకు; సుమహత్‌+ఉపాశ్రయ= మిక్కిలి 
గొప్ప ఆధారంగా ఉండటం వలన కలిగిన; ప్రమద= సంతోషంచేత; శోభిత= అలరారుతున్న; విశ్వజగత్‌= సమస్త ప్రపంచమనెడు; 
మధువ్రతా!= తుమ్మెదగలవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! పరమేష్టి ప్రముఖులైన దేవతలు శ్రేష్టములైన తమ వాక్కులతో నిన్ను కొనియాడుతుంటారు. 
వారొనరించే స్తోత్రాలు సుధాద్రవరూపాలు. వారి వచనామృతంతో మిక్కిలి తడుపబడటం వలన నీ కరుణ అనే 
తీగ అంకురించి, వికసించి, విరబూస్తుంది. కారుణ్యలతకు నీవు ఆధారభూతుడవైనందున సమస్త ప్రపంచము 
తుమ్మెదవలె నిన్ను ఆశ్రయించి, సేవించి సంతోషంతో అలరారుతుంది. 


నిశేషం: లత అంకురించి పుపష్పించటానికి జలసేచనం ముఖ్యం. హరిహరనాథుడి కరుణాలత (బ్రహ్మాది దేవతల స్తోత్రవచనాలనే 

అమృతరస సేకంతో పెంపొందుతుంది. పుష్పాల యొక్క సౌగంధ్య మకరందాదులచేత తుమ్మెదలు ఆకర్షించబడి లతను 

ఆగశ్రయించినట్టు సకల లోకాలు హరిహరనాథుడి కృపనాశ్రయించి ఆనందంతో విలసిల్టుతున్నవని మనోజ్ఞమైన రూపకంతో 
(30) (30) a 

తిక్కన సోమయాజి హరిహరాత్మకమైన పరబ్రహ్మను కీర్తించాడు. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సమయ బహుత్వారణ్య । భ్రమణ పరిశ్రామ్య దంతరంగ నితాంతో 

త్తమ సరళమార్గ దర్శన । సమర్థ పుణ్యాభిధాన సకృదుచ్చరణా! 427 
ప్రతిపదార్థం: సమయ బహుత్వ= బహుళాచారాలనెడి (నియమాల యొక్క విసృృతి అనే); అరణ్య= అడవులలో; భ్రమణ= 
సంచరించటంచేత; పరిశ్రామ్యత్‌= అలసట చెందిన; అంతరంగ= హృదయానికి; నితాంత= అధికమైన; ఉత్తమ= శ్రేష్టమైన; 
సరళమార్గ దర్శన= బుజువైనదారిని చూపటంలో; సమర్థ= శక్తిగలిగిన; పుణ్య+అభిధాన= పావనమైన నామముయొక్క; 
సకృత్‌+ఉచ్చరణా!= ఒకే ఒకసారి ఉచ్చరించుట కలవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! పరమ పురుషార్థమైన ముక్తిని సాధించటానికి అనేక సిద్దాంతాలు, శాస్త్ర నియమాలు 
అనే అరణ్యాలలో సంచరించి సంచరించి నా హృదయం బడలిక చెందింది. చిట్టచివరకు నీ నామం ఒక్కసారి 
నోటితో పలకటమే ముక్తికి సులభోపాయమని తోచింది. 


విశేషం: అనేక శాస్త్ర నియమాలను అనుసరించటం శ్రమతో కూడినపని. ఒక్కసారి హరిహరనాథ నామమును నోటితో 
ఉచ్చరిస్తే చాలు. మనుజుడు ముక్తుడౌతాడనీ, ఆ నామాని కంతటి మహిమ కలదనీ, నామోచ్చారణ మాత్రాననే దైవం 
ప్రసన్నుడగుననీ, భవసంతరణానికి నామస్మరణకంటె అన్యమగు సులభోపాయం లేదని తిక్కన విశ్వసించాడు. 


మాలిని. 
అవగమిత రహస్యాష్టాంగ సమ్యక్షృకారో 
తృవ గురుకరుణా విస్తార గాఢ ప్రశాంతి 
ప్రవణ హృదయ పద్మోద్దాసి విజ్ఞానసారా 
స న ar 
వ్యవహిత పరమానందానుభూత్యేకరూపా! 428 


ప్రతిపదార్థం: అవగమిత= తెలియజేయబడిన; రహస్య= గూఢమైన; అష్ట+అంగ= యమ నియమాసన (ప్రాణాయామ 
ప్రత్యాహార ధ్యానధారణ సమాధులను ఎనిమిదంగాలతో కూడిన యోగం యొక్క; సమ్యక్‌+(ప్రకార= చక్కని విధమనెడు; 
ఉత్సవ= ఆనందంకల; గురుకరుణా= గురువు యొక్క దయచేత; విస్తార= మిక్కుటమైన; గాఢ(ప్రశాంతి= పరమ శాంతికి; 
ప్రవణ= ఉన్ముఖమైన; హృదయ పద్మ= మనఃకమలమందు; ఉద్భాసి= లెస్సగా వెలుగొందునట్టి; విజ్ఞానసార= అనుభవసహితమైన 
జ్ఞానసారమునకు; అవ్యవహిత= ఎడం లేని; పరమ+ఆనంద= (బ్రహ్మానందము యొక్క; అనుభూతి= అనుభవమే; ఏకరూపా!= 
ముఖ్యమైన స్వరూపంగా కలవాడా! 


తాత్పర్యం: దేవా! యోగివర్యులు ఆచార్యుడి అనుగ్రహ విశేషం వల్ల అష్టాంగ విద్యారహస్యాలను చక్కగా గ్రహించిన 
౧ లు 

వెంటనే వారి హృదయాలలో పరమ శాంతి, పరమ విజ్ఞానం నెలకొంటాయి. ఆ వెంటనే వారు నీ స్వరూపమైన 

అవ్యయానందాన్ని అనుభవిస్తారు. 


విశేషం: అష్టాంగయోగానుష్టానం వలన గాఢమైన హృదయశాంతి ఏర్పడి పరమాత్మ యొక్క విజ్ఞానానందస్వరూపానుభూతి 


లభిస్తుంది. 


ఉద్యోగపర్వము - చతుర్జాశ్వాసము 673 
ఇ 
గద్యము. 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 


శ్రీ మహాభారతంబున నుద్యోగ పర్వమునందు సర్వంబును జతుర్ణాశ్వాసము. 
శ్రీ మదాంధ్ర మహాభారతము ఉద్యోగపర్వము సమాప్తము; ఆదిపంచకము సంపూర్ణము. 


తాత్పర్యం: శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవులకు చెలికాడు, కొమ్మన మంత్రికి కుమారుడు, పండితులను 
పూజించటంచేత ్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని 
ఉద్యోగపర్వంలోని నాల్గవ ఆశ్వాసం ముగిసింది. ఉద్యోగపర్వం సమాప్తమయింది. 
ఉద్యోగపర్వంలోని చతుర్జాశ్వాసం సమాప్తం. 
థ ba) 
శ్రీమదాం ధ్రమహాభారతంలోని ఉద్యోగపర్వం ముగిసింది. 
ఆదిపంచకం సంపూర్ణం. 


పద్యము 


అంత 

అంతం జేదిపతియగు 

అంత. దెలిసిరాము(డతి 
అంతకు6 జాల(డ కర్ణం 
అంతతోడ నెల్లయాపదలును 
అంత నక్కడ దుర్యోధనుండు 
అంత నక్కడ నచ్యుతు6 డరిగి 
అంతనట శల్యుపాలికిం 
అంతనిలువక యత్యంత 
అంత నుదయళశైలమను 
అంతలు సేసి పోనడచి 
అంతవునంతకునీదగు 

అంత శల్యుండు 
అందణుపలుకులాకర్లించి 


అందు. గూడినవి యేడక్షోహిణు 


అందు వృకోదరార్జునుల 
అంబయునటసాళ్వునికడ 
అంబవృత్తాంతమరయంగ 
అంబుద శుభగా(తుం 
అంబురుహంబులుం గలయ 
అక్కట! కౌరవాన్నయ 
అక్కట! ధర్మనందనుని 
అక్కటలాంతులైనం బగ 
అక్కట! వాసుదేవు 

అక్కడ వాసుదేవుం డుచిత 
అక్కుమారి చతురయగుట 
అఖీల జనక్షయంబయి 
అగు నిది వోలును నాకుం 


శ్రీమదాంధ్ర మహాభారతము 


633 
280 
496 

26 
522 

35 

54 
206 
360 
657 

40 
665 

87 
447 
617 
647 
440 

68 
532 
185 
306 
519 
538 
652 
114 

43 


ఉద్యోగపర్వము 
పద్య - గద్య ప్రథమపాద సూచి 


అ వ్ర వ్రతా 
పద్యము 


అగ్నికుండమున ద్రోణాచార్యు 
అట మిన్నందిన యట్టి 
అట్టి పలుకులసమయంబున 
అట్టి యవసరంబున 
అటియెడ 

లు 
అట్టియెడ 
అటియెడ దుపదుండ 

లు 
అట్టియెడ నమ్మహీ 
అట్టియెడ నిశాసమయంబున 
అట్టియెడ నెనమండ్రు 

[స్‌ 
అట్టియెడనైనను 
అట్టివానికి వాహినీ 
అట్టివాసుదేవుని చక్రంబు 
అట్టి సమయంబున 
అట్టి సమయంబున మునిజన 
అట్టకాక వేగ మట వోయి 
అట్లుంగాక 

EY 
అట్లుంగాక 

(oe 
అట్లుంగాక 

EY 
అట్లుంగాక 

౧ 
అట్టుంగాక నీవు 
అట్టుగాన కదా యే నందు 
అటుగాక నాకయ్యంబు 

౧ 
అటు పటణాలంకారంబు 

(oe) లు 
అడఢశువ లేమి నల్కి 
అడంగంగనీక శంతనుని 
అడవికి నేంగునాండు 
అడవులంగొండలంబడి 
అతండు ధర్మతనయుతో 
అతండును మధుర 


367 
426 
434 
353 
530 
664 
571 
500 
146 
384 
248 
261 
436 


పద్యము 


అతండెవ్వరిం గొనియెత్తి 
అత6 డునుపంగ6 గనక 
అతండు పవడింప మును 
అతండు పూజనీయుండగు 
అతడు వడినవెండి 

అతని బాసి యొక్కింత 
అతనింబొందు నుపాయంబు 
అతనిగుణదోషముల 
అతని గాంగిలించి యచ్చట 
అతని ననుప నేంగి 

అతని వెనుకన కర్టుండు 
అతని నుతు(డర్దరథు(డా 
అతిరథుండు యుధిష్టిరుం 
అతిరథు(డు బాహ్హికుండు 
అతిరథులకెల్లందల 
అతిరథోత్తము. డివ్వీటి 
అతిరథోత్తముండు ద్రోణా 
అత్తజీంాషాణంబులు 
అత్తణి భీష్మముఖ్యులగు 
అదను దప్పకుండ 

అది యట్టిద సంధానము 
అది యట్టుండ 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుంగాక 
అదియునుం గాక 
అదియునుంగాక 
అదియును నొక యక్షొహిణి 
అది యెట్లంటేని 


పద్యము 


అది యెట్టంటేని 
అది యెట్టంటేని 
అది యెటంటేనిం గృత్రిమ 
oe | 
అది యెటనిన 
౧ 
అది యెటనిన ధర్మ 
cc 
అది యెయ్యది యంటేని 
అది యెయ్యది యనిన 
అదియెల నటుండె 
౧ (oe) 


అది యెల్ల నీ వెజుంగు దైనను 


అదియెల్ల నెటిగి 

అది యేమిటి కంటేని 

అది విడిపట్టు గాందగి 

అది విదురు చెప్పినట్టిద 
అదివోలు( దన్ను నెదిరిని 
అది సభయే ప్రియం 

అదె కౌరవ్యు లశక్త 
అద్దేవియు 

అధిక దుష్కరంబులైన 
అధిక విభవ మెసంగ 

అధిప! యిట్టి మీకు నన్యోన్య 
అనఘ! పుణ్యాత్ముండ వగు 
అనఘ! భవదృృలంబునన 
అనఘ! యిట్ట లంతయును 
అనపరాధు6 దపోనిధి 
అనయము నొచ్చుచున్న 
అనయము వుట్టి జూదమున 
అనవిని కౌరవులకు 
అనవిని దేవకీతనయుం 
అనవిని నిరుత్తరుండయి 
అనవిని భీష్ముం 

అనవిని మాధవి 

అనవిని మోము విచ్చుచు 
అనవిని యాత. డిట్లనియె 
అనవిని సత్యవతికి. 
అనవుడు 

అనవుడు 

అనవుడు. గృష్టుండిట్టనియె 


348 
458 


528 
392 
395 
464 
188 
501 
497 
287 

73 
116 
388 
145 
132 

46 
162 
160 
379 
340 
180 
483 
472 
419 
394 
617 

40 
338 
318 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అనవుడు( బాండురాజ 
అనవుడు గురుండిట్లను 
అనవుడు గురు కృపాశ్వత్భామ 
అనవుడు దుర్యోధనుండాతని 
అనవుడు ధర్మనందనుండు 
అనవుడు ధృతరాష్టుండు 
అనవుడు నందణు నౌాంగా 
అనవుడు నకులుండు 
అనవుడు నద్దేవుం 
అనవుడు నాంబికేయు 
అనవుడు నింతి యిట్టను 
అనవుడు నిట్లనున్‌ 
అనవుడు నీవిట్టడిగిన 
అనవుడు భీష్ము(డిట్లనియె 
అనవుడు భీష్ముడు 
అనవుడు రోమహర్షణము 
అనవుడు వీరె తమ్ములును 
అనవుడు వృత్రాసురుండు 
అనవుడు శల్యుం డియ్యకొని 
అనవుడు శోకం బడరంగ 
అనవుడు సంజయుండు 
అని. బాండవసేనల. 

అని కార్యంబు నిశ్చయించి 
అని గమనోన్ముఖుండయి 
అని గాంగేయుం 

అని గాంధారిపతియు( 

అని చూపి చెప్పి వెండియు 
అని చెప్పి చుట్టనున్న 

అని చెప్పి తలంచికొని 

అని చెప్పిన దేవవ్రతు 

అని చెప్పిన సూత 

అని చెప్పి నారదుండు 

అని చెప్పి మాధవుండు 

అని చెప్పి యతని కడకు 
అని చెప్పి యప్పాటం 

అని చెప్పి యర్గునుం 

అని చెప్పి యొడంబటజుచి 


135 
663 
380 

20 
593 
498 
121 

98 
317 
662 
239 
661 
337 
645 
233 
688 

23 


పద్యము 


అని చెప్పి విదురుం 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పు నవసరంబున 
అని చెప్పుమింత యేమిటి 
అని జనార్దను. గనుంగొని 
అని తదవసరంబునం 
అని తన వృత్తాంతం 

అని తన్ను నా(క్రమించి 
అని తలంచుచుండ 

అని తలయచు నచ్చట 
అని తానును దోడుసని 
అని దండనాథుల 

అని దరహాసోల్హాస 

అని దుర్యోధనుం జూచి 
అనిన ధృతరాష్టుం డాపగా 
అనిన ధృతరాష్ట్రండిట్టను 
అనిన ధృతరాష్ట్ర పలుకులు 
అనినం గర్జుండు 
అనినన్‌ గురురాజిట్లను 
అనినం (బ్రసన్నవదనుం 
అనినన్‌ దేవతలుం 
అనినన్‌ మెచ్చి వృకోదరుం 
అనినన్‌ సాత్యకి 

అనిన గటకటంబడి 
అనిన. గిరీటికి 

అనిన. గృపాచార్యుండీ 
అనిన. గృష్టుండు 

అనిన (బ్రసాదంబని 
అనిన గాంగేయుండు 
అనిన గాంధారికిట్లను 
అనిన గాంధారీనందనుండు 
అనిన గాంధారీవల్లభుం 
అనిన (ద్రుపదుం డిది వోలు 
అనిన నగుచువాని 

అనిన నట్టకాక యఖీల 


676 శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము పుట పద్యము పుట పద్యము పుట 
అనిన నట్ట కాకయని 65 అనిన విని దుర్యోధనుండు 521 అనిన సంజయుండిట్లనియె 156 
అనిన నట్ట కాకయని 162 అనిన విని ధర్మజుం 540 అనిన సుయోధనునకు 256 
అనిన నట్ట కాకయని 571 అనిన విని ధర్మనందనుం 45 అనిన సుయోధనుండు 291 
అనిన నట్ల చేయుదు 552 అనిన విని ధర్మనందనుండు 78 అనిన సూతనందనునకు 104 
అనిన నతండుపోక 644 అనిన విని ధృతర్మాష్టుం 192 అని నిర్ణయించి 554 
అనిన నాంబికేయు(డను 199 అనిన విని ధృతరాష్టుం 210 అని పలికి 602 
అనిన నాచెప్పినట్ల 625 అనిన విని ధృతర్మాష్టుం 477 అని పలికి కౌగిలించుకొని 284 
అనిన నులూకుం 583 అనిన విని ధృతర్మాష్టుం 496 అని పలికి దుర్యోధను 605 
అనినను వెండియు 277 అనిన విని భాగీరథి 648 అని పలికి ద్రుపదు 19 
అనిన పలుకులకు 508 అనిన విని భీష్ము(డు 230 అని పలికి ధర్మతనయా 150 
అనిన బాహ్లికాదులగు 493 అనిన విని భీష్ము(డు 483 అని పలికి ధృతరాష్టునితో 274 
అనిన భీమార్జున నకుల 587 అనిన విని యంబికా 285 అని పలికిన యవసరమున 535 
అనిన భీష్ముండు 604 అనిన విని యంబికా 590 అని పలికిన యుధిష్టిరుం 320 
అనిన ముకుందు(డు 478 అనిన విని యక్కొలువున 605 అని పలికి హరికిరీటిం 30 
అనిన మజీయు 607 అనిన విని యధర్మాచరణం 627 అని పలికి నిట్టూర్పు 199 
అనిన ముకుందు. డిట్లనియె 321 అనిన విని యమ్మహాత్ము 624 అని పలికి పరమశాంతుండై 294 
అనిన ముకుందుతో 351 అనిన విని యమ్మునీంద్రుం 73 అని పలికి పరశురాముండు 625 
అనిన వాసుదేవుండు 18 అనిన విని యచ్యుతుండు 514 అని పలికి పాండవా[గ్రజుండు 308 
అనిన వాసుదేవున 341 అనిన విని యిననందను 273 అని పలికి పుండరీకాక్షుం 519 
అనిన విదురుం డదరి 502 అనిన విని యుధిస్టిరుండు 551 అని పలికి మజియు 190 
అనిన విదురుం 163 అనిన విని యెల్లవారును 622 అని పలికి మజీయు 485 
అనిన విదురు డిట్టులను 504 అనిన విని యొకటి సెప్పెద 50 అని పలికి మజీయు 592 
అనిన విదురునకు 200 అనిన విని యేనుసమ్మోహనాస్త్రం 643 అని పలికి మహారాజా 457 
అనిన విని వికచ 39 అనిన విని రథికవరు 359 అని పలికి మాకునువారికి 331 
అనిన విని అర్జునుం 546 అనిన విని రాధేయుండు 601 అని పలికి యచ్యుతున 423 
అనిన విని కర్షుండు 94 అనిన విని వికచవదనుం 39 అని పలికి యజాత 544 
అనిన విని కానీనుండు 278 అనిన విని విదురుం 180 అని పలికి యతనికిం 629 
అనిన విని కిన్మయూని 490 అనిన విని విదురుం 197 అని పలికి యతనివలనం 266 
అనిన విని కృష్ణుండు 346 అనిన విని విదురుం 282 అని పలికి యలుక 659 
అనిన విని గటకటం బడి 467 అనిన విని సంజయుండు 141 అని పలికి యివ్విధంబున 339 
అనిన విని గాంగేయుండు 569 అనిన విని సంజయుండు 233 అని పలికి వారలందణు 299 
అనిన విని గాంగేయుండతని 663 అనిన విని సంజయుండు 255 అని పలికి వెండియు 77 
అనిన విని దరహసిత 58 అనిన విని సంజయుండు 582 అని పలికి వెండియు 99 
అనిన విని దుర్యోధనుండు 33 అనిన విని సూతనందను 260 అని పలికి వెండియు 139 
అనిన విని దుర్యోధనుండు 248 అనిన వైచిత్రవీర్యుండు 276 అని పలికి వెండియు 147 
అనిన విని దుర్యోధనుండు 259 అనిన సహదేవు(డిట్లను 548 అని పలికి వెండియు 226 


అనిన విని దుర్యోధనుండు 395 అనిన సంజయుండు 108 అని పలికి వెండియు 244 


పద్యము 


అని పలికి వెండియు 
అని పలికి వెండియు 
అని పలికి వెండియు 
అని పలికి వెడవెడ 

అని పలికి సంజయు 
అని పలికి సవ్యసాచిం 


అని పలికి సూతనందనుండు 


అని పలికి హరి ధర్మ 
అని పలికె నదియంతయు 
అని పలుకునప్పటి 

అని ప్రతినసేసిన 

అని దరహాసోల్టాసం 

అని భీమసేనుంజూచి 
అని మదినిశ్చయించి 
అని మజీయు నత్యంత 
అని మజీయు ననేకు 
అని మజీయు నిట్లనియె 
అనిమిషహితము 

అని యంత నిలువక 
అని యంత నిలువక 
అని యట్టుగ్గడించి 

అని యడిగిన 

అని యడిగిన విదురుం 
అని యడిగిన సంజయు 
అని యతడు శౌరితో 
అని యతని యుత్తరము 
అని యదల్భె నప్పుడు 


అని యను రూపాలాపంబుల 


అని యప్పాలంతిం 

అని యాడి మొగంబు 

అని యిట్లు హరిపల్కిన 

అని యిట్లు నారాయణుండు 
అని యిట్లు సెప్పి శల్యుండు 
అని యిత్తెజంగున. 

అని యివ్విధంబున. 

అని యీ సభ్యులకుం 


అని యుచిత సంభాషణంబులు 


456 
41 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అని యుధిష్టిరుండు 

అని యుల్లసం బాడి 

అని యూరడిలంగ6 బలికిన 
అని యూజఆడించి 
అనియె6 దదనంతరంబ 
అనియె దాని కతండుత్తరం 
అనియె నట్టి యెడం 
అనియె; నట్టి యెడ 
అనియె నట్టియెడ. 
అనియె నివ్విధంబున 
అని యెల్లవారును 

అని యెవ్విధమున నైనను 
అని యొడంబటీచి 

అని రాధేయు దిక్కు 

అని వనిత బంచి 

అని విచారించె నట్టు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు ననేక 

అని వెండియు నిట్లను 
అని వెండియు నివ్విధంబు 
అని వెండియు నేర్పునం 
అని శస్త్రసన్యాసంబు 

అని సముచితంబుగా 
అని సహోదరులాబి 

అని సువ్యక్తంబుగా 
అనుచు నతండు 
అనుచుం (బ్రణామ 
అనుచు గడంగి 
అనుచు. గౌంిలింప 
అనుచు నతి కుతూహలం 
అనుచు నా సుయోధను 
అనుచు నెలుంగు 


పద్యము 


అనుజ తనుజులు. 
అనుజులకు నడ్డపడి 
అనుజుల తనుజుల 
అనుజులు బుత్విజులుగ 
అనుజులు నట్టి వార 
అనుజులు నీవును 
అనుటయుం దదనంతరంబ 
అనుటయు బిన్ననవ్వు 
అనుటయు గోవిందుం 
అనుటయు దామోదరు. 
అనుటయు ననఘా 
అనుటయు నష్ట గొంతి 
అనుటయు నాత(డు 
అనుటయు మధద్రేశ్యరు( 
అనుటయు సుయోధనుడు 
అనుడు ధృతరాష్ట్రం 
అనుడు ముదంబు 
అనుడు విదురుడాతని 
అనుడు దయార్ద 
అనుడు నీ పుత్రుం డవినీతు 
అనుడు నుపేంద్రుండు 
అనుడు మునీంద్రులున్‌ 
అనుడు ససంభ్రమముగ 
అను పలుకులకు 
అనుమాట కు. 
అనుమానంబదియేల 
అనుమానింపక సభలో 
అన్నదమ్ముల నెత్తంబు 
అన్నదమ్ములమైయుండి 
అన్ని వడియును బంధు 
అప్పటినుండియు నెవ్వగ 
అప్పటికి. దగిన భంగి 
అప్పుడు దెప్పిజి కన్నుల 
అప్తుడు ధృతరాష్ట్రం 
అప్పుడు నీవు. గర్జుండును 
అప్పుడు పాండవా(గ్రజాన 
అప్పుడు మనంబున 


678 
పద్యము 


అప్పుడు శిఖండిమరణము 
అభిమన్యు వివాహమునకు 
అమరసేనలును దమంతన 
అమరేంద్ర రథ 
అమ్మనుజేశ్వరునకు 
అమొ్మొణకుల నెమ్మెయి 
అయినను నొకమాట 
అయిననేమి పిలువు 
అయ్యజాతశత్రు( 
అయ్యులూకు పలుకు 
అరయంగం దప్పు లేదంటి 
అరయం దప్పాకయింత 
అరయమి. జేసి 

అరిగిన యవ్లు పెద్దలగు 
అరిగిరి రాజాను 
అరిదివిలుకాని 
అరిభయంకరు(డు 
అరుదారు మేలుక ట్లా 
అర్జునుండు గలండని 
అర్జునుడు ప్రాణ 
అజుకడనిడి ప్రాజ్ముఖుండై 
అలఘు గద బూంచికొని 
అలఘు బలవి[క 
అలంతింబోరు మహారథుల్‌ 
అలమికొని యొండొరుల 
అలయక యందయు. 
అలవి యెణుంగ కిట్టు 
అలవి యెణు(గక 

అలిగిన భీమ ఫల్లునుల 
అలుకు(డు మృగమద 
అలుగుదు పాండవులకు 
అల్లన యింతి యిట్లనియె 
అల్పులకు (మింగ జేందైన 
అవగమితరహస్యా 
అవియెవ్వి యంటేని 
అవ్యయ నిర్మల విభవా! 


శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


అవ్విపినంబు 
అసురనాథుండు నలసత 
అసురవరు6 డీ యలం 


ఆ 
ఆ కొలువు వారు కరమ 


ఆజ్ఞాభంగం బయినం 
ఆతడు భండనం బనిన 
ఆతండును 
ఆతతబలు(డగు 
ఆతండివి యేటిమాటలు 
ఆతని. గన్నులారంగ 
ఆతని వచన రచన 
ఆతని సమ్ముఖంబునం 
ఆ తన్వియమునానదీ 

ఆ దుర్యోధనుండంత 

ఆ నహుషు బాహుగర్వ 
ఆ నహుషువలన నాపద 
ఆనిశితాస్త్రం బెయ్యది 
ఆపదంగడవం బెట్టంగ 
పని గడవం బడియె 
బీభత్సుని భూరి భుజా 
యర్షును మగంటిమి 
యిరువురు నొక 

రాజు మాదెసంగల 
రాజు సేయు నెయ్యము 
ఆజడి6 బోకయున్‌ 
ఆలుబిడ్డ లేనియట్టి 

సభ కేకవస్త్ర యగు 
సమయంబున నచ్చటి 
సమయంబునను 
సుయోధనుండు 
సుయోధను ముక్కున 
సేనకు నీ సేనకు వాసి 


ఇ 
ఇంక నా తమ్మునికి 


666666 


ఆ 
ఆ 
ఆ 
ఆ 
ఆ 
ఆ 


ఇంక నిన్ను భార్యగా 


626 
618 


పద్యము 


ఇంకను నట్ట కాందలయు 
ఇంతయును విని కౌరవా 
ఇంతలు వుట్టిన చోటను 
ఇందాక నీదుపలుకుల 
ఇం(ద్రాణియు నిట్లనియె 
ఇంపు వుట్టించుచు. 
ఇక్కొజగాములలోపల 
ఇచ్చట నేను నిల్చు టిది 
ఇచ్చటిబంధులు నీవును 
ఇచ్చితాను భామాకృతి 
ఇట్టి చందంబులు 

ఇట్టి చందంబులెల్లను 
ఇట్టిదానికి నోర్వక 
ఇట్టియేందేరుగడపంగ 
ఇట్టి హయములుగల 
ఇట్టు లాడ(దగునె 

ఇట్టు లాడందగునెయేనేమి 
ఇట్టతండు మూర్చిల్లిన 
ఇట్టధికబలుండైన 

ఇట్టు (క్రమంబునC 

ఇట్టు గాంభీర్య మాధుర్య 
ఇట్టు గాక యుండ 

ఇట్టు గాకయు నెవ్వరి 
ఇట్టు కొడుకు ముష్కరుండై 
ఇట్టుచని యమ్మహాదేవి 
ఇట్టుచిత పరివారంబు 
ఇట్టుడించి డప్పి దేర్చి 
ఇట్టున్నం గనుంగొని 
ఇట్టున్న మీ యందణ 
ఇట్లు దలంచుటయును 
ఇట్టుదశార్ల విభు 

ఇట్టు దివిజానీకంబును 
ఇట్టు దుర్యోధనుం 
ఇట్టు ధృతరాష్ట్ర 
ఇట్టుపనిచి తక్కిన 

ఇట్టు పరమాప్తుండగు 
ఇట్టు పుట్టినబిడ్డకుం 


పద్యము 


ఇట్టు (ప్రస్థాన భేరి 

ఇట్టు బలదేవరుక్కుల 
ఇట్టు బహుప్రకారంబులం 
ఇట్లు మహామహిమ 

ఇట్టు మైంగినం (దిదశ 
ఇట్టుణికి మృతింబొంది 
ఇట్టు వడితి ననుచు 
ఇట్టు విడిసిన 

ఇట్టు వృత్రారి 

ఇట్టు చని యమ్మహా 
ఇట్టు సని వారల. గని 
ఇట్లు సన్నద్ధులై 

ఇట్టు సుఖనిద్రసేసి 

ఇట్టు సూర్యోదయంబగు 
ఇట్రైనం గుంతికి సమస్త 
ఇట్టొసంగినం దోడుకొని 
ఇత. డిదియేల 

ఇతండు మదీయా 
ఇతండెక్కడమద్ర మహీ 
ఇత్తెజంగునం గురు 

ఇది తగదంచు నడ్డపడు 
ఇది నిక్కం బగునేనియు 
ఇదియకాదు మజీయు 
ఇదియకాని చేయ నెద్ది యే 
ఇది యిక్కడి తెజంగునకు. 
ఇదియెల్లను నొకతల 

ఇది యొక డేల నీవు 

ఇది శ్రీమ దుభయకవి 
ఇది శ్రీమ దుభయకవి 
ఇది శ్రీమ దుభయకవి 
ఇది శ్రీమ దుభయకవి 
ఇదెపోయెద. గౌరవ్యుల 
ఇనతనయ శకుని 

ఇన్ని సంకటముల నిబ్బంగి 
ఇప్పు డీసభం బుట్టిన 
ఇప్పుడు (క్రొత్తగ దీనిం 
ఇప్పు డుపేక్ష సేసి కృప 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఇభ తురగ స్యందన గతి 
ఇమ్మహి యెల్లను నీమది 
ఇమ్మెయి నత(డును 

ఇవి దుస్ససేను ్రేళ్ళం 
ఇవ్విధంబునం గూడి పెరింగి 
ఇవ్విధంబునం గేశవుండు 
ఇవ్విధంబునం బగతుం 
ఇవ్విధంబునం జారు 
ఇవ్విధంబున బాండు 
ఇవ్విధంబునంగాశీపతి 
ఇవ్విధమునం జని 
ఇవ్విధంబున నభిషేక 
ఇవ్విధంబున నిచ్చి యధిక 
ఇవ్విధంబున నెప్పటి 
ఇవ్విధంబునంబోరి 
ఇవ్విధంబున మహానుభావుం 
ఇవ్విధంబున విడిదల 
ఇవ్విధంబున సన్నిహితు 
ఇవ్విధమున6 గృష్టుం 


ఈ 


ఈ కారణములు గలవను 
ర కృష్ణుని సారథ్యము 
ఈ దురాత్ముండు కర్ణం 
ఈ దుర్యోధను డింత గర్వి 
ఈ మత్స్యపతి సహాయము 
ఈ మువ్వుర తెజు(గున 
ఈ మేనువిడిచి నీ వేంగిన 
ఈ యిరువురు6 బంచిన 
ఈయున్న రాజులందణు 
ఈ రెంటియందు నరసి 
ఈ రెండు వీళుల 

ఈ వంశంబున కెల్ల నీవ 
ఈ వాయుపుత్రుండాబిం 
ఈ వెండ్రుకలు వట్టి 
ఈశ్వర వరజనితుండు 
ఈ సమర సముద్రంబు 


పద్యము 
ట్‌ 


ఉక్కణీ సురపతికైనను 
ఉచితగతిం జేరి వంది 
ఉచ్చిపోయిన యేటుల 
ఉడుగుడుగు మోహనాస్త్రము 


ఉత్తమౌజుండును యుధామన్యు 


ఉత్సాహంబున శత్రుకులో 
ఉన్నం గనుంగొని కోపించి 
ఉన్నసమయంబున 

ఉభయ బలంబులుం బొగడ 
ఉర్వీధరంబుల నొప్పెడు 
ఉజక ధనంజయుండు 
ఉబకమదీయాంగంబులు 


బె 
ఎందును నెవ్వరుం బడని 
ఎందేని( జనియె నాతని 
ఎక్కటి గాండివంబు నుతి 


ఎక్కడ నడచును సత్యంబెక్కడ 


ఎత్తిన వేడ్క గంధరము 

ఎత్తి విడిసిన వారని 

ఎదిరిం దమయట్టుల కా 
ఎదిరికి హితమును 

ఎదురున్న రూపు వలుక6గ6 
ఎదురువచ్చిన విదురుని 
ఎప్పుడు నెయ్యెడం బొదివి 
ఎయ్యది గానున్నది యది 
ఎజకలు విచ్చుచు. దుండము 
ఎటింగి యెటింగి యొండె 
ఎయు6(గవె యజాత 
ఎజుంగుదు నేను సుయోధను 
ఎలమినభిమన్యు సపెండిలి 
ఎల్లభంగులం బాండవుల 
ఎల్లయందును దా వసియించు 
ఎవ్వరు నెభుగక 

ఎవ్వరెంత సెప్పినను 


679 


680 
పద్యము 


ఏ 
డక్షాహిణు లిమ్మెయి6 
ననుటగాణగ దుఃఖము 
నలిగిన వారిని 
నవశ్యంబును 
నా శిఖండిని. జంపమికి 
నిం తాడితి నీ సంతానం 
నిటులంటి నావలన 
నీపనికై వచ్చెద 
ఏనుంగోపించి 
ఏను గంధర్వ కిన్నర 
ఏను దక్క నొరుల 
ఏను నర్జునుండు నెక్క 
ఏను నాసాలెడు కొలంది 
ఏను నిన్ను సామ్రాజ్యంబు 
ఏమను దత్రకారంబు 
ఏనును (బ్రహ్మమం(త్రముల 
ఏ నుపష్టావ్యపురమున 
ఏను బాహ్లిక ద్రోణ 
ఏను ముదిసినవాండ 
ఏను మేలుకాంచి సంతోషించి 
ఏను వినయంబు వదలక 
ఏ నొకరుండన వచ్చెద 
ఏ నొక్క తెజంగుసెప్పెద 
ఏమిట నీకే. దక్కువ 
ఏమీ పార్టు(డు నీవు 
ఏము కలహం బొల్లక 
ఏమును బాండునందనులు 
ఏమును వారు బంచికొని 
ఏముపితామహగురు 
ఏలినవానిని దైవము 

క) 
ఐనను జిత్తగింపు 


ఏ 
ఏ 
ఏ 
ఏ 
ఏ 
ఏ 
ఏ 
ఏ 


ఒ 
ఒంటిమినిలేనియొంటర 
ఒండొకవిల్లుపుచ్చికొని 
ఒండొరుచేత6 బీడవడ 


పుట 


81 
385 
270 
537 
614 
461 
364 
141 
640 
592 

65 
527 
663 
523 
211 

68 
210 
280 
665 
639 
626 
629 

51 
466 
338 
148 
259 
489 
224 
168 


344 


601 


632 
70 


శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


ఒక కార్యము సెప్పెద 
ఒకటనైనను వారియందొకరి 
ఒకటింగొని రెంటినిశ్చల 
ఒకతలసమస్తజగములు 
ఒకనాండా తమ ముందటం 
ఒక మొగినబువది 

ఒకరుని చేతిప్రోపును 
ఒకశక్తి వైవనబకితి 
ఒక్కండొకం డనేకవిధ 
ఒక్కచో గరుడునిం గని 
ఒక్కనాండు పారాశర్య 
ఒక్కసమయంబు సేసికొని 
ఒక్కొకచోం గడంగి 
ఒడ(బణిచిమాకు 


ఓ 


ఓటయొకింత యేనియు 
ఓహో! యిట్లనుట జగ।ద్రోహం 
(oe) యలు 


క్ర 
కంసుడు నిట్ట తండ్రిమది 
కడవయగ జూదమాడి 
కడవ(గనొకళ్ళు పసరము 
కడి(ది పగటు నేందెప్పగం 
కడు బెట్టిదముగం 
కతిపయపరివారంబు 
కని పరశురాముని 
కనుగవ న(శ్రుధార 
కను(బ్రమసి నతెరువరి 
కపటద్యూతమునందు 
కపటపునెత్తంబు 
కమలనాభుండు గదలి 
కమలభవాది దైవత 
కయ్యంబునకు( బెద్ద 
కయ్యముగల్షినట్టయిన 
కయ్యము గాని తెజంగున 
కయ్యమునకయెపుడు 
కరవాలముగద 


పుట 


481 


పద్యము 


కరితురగాదిఘట్టనయు 
కరుణంబుగ నేడ్చు 
కరుణింపుము సం(్రిత 
కర్ణముదప్పె నీయెదుర 
కర్టుండు రేంచిపెట్టంగ 
కర్టుండు దుస్ఫసేను(డును 
కర్ణుని సారథి నైనను 
కర్ణుపడసిన యా శక్తి 
కలయట్టి వివిధార్థములు 
కలవు నిమిత్త స్వప్షంబులు 
కలహమగుట లక్ష్మి 

కవ ల([గ్రజన్ముల కంటె 
కవలవారు( గొడుకు 
కవిసిన6 గడంగి 'పెల్టుగ6 
కష్టుం డగు నా నహుషుండు 
కాంభోజరాజగు 

కాన నవశ్యము. బెన(కువ 
కాని తెజ(గైన నింతటి 
కారణంబు లేక కౌంతేయులకు 
కారణము లేకయును 
కార్యము తెజ6 గిట్టిది 
కార్యమును ఖడ్గమును 
కాలు(డు (్రేరేపంగ నిటు 
కాలోచితములగు కరణీయ 
కావలియె సుర రాజ్య శ్రీ 
కావున 

కావున గృతము దలంపమి 
కావున గారవులుం 
కావున జెవికిం జేందగు 
కావున బాండవ పక్షము 
కావున బాండవులకు. 
కావున బాండవులతోడి 
కావున దమలో విరోధం 
కావున నతండు దుర్వినీతుండై 
కావున నన్ను దూజ. 
కావున నస్త్రశస్త్రము 

కావున నాకు నియ్యెడం 


పద్యము 


కావున నిక్కార్యం బెడ 
కావున నీ రెండు దెజంగుల 
కావున నీవా దంభోద్భవు 
కావున నెట్టివారికి 

కావున మీపడిన యరణ్యా 
కావున లోకంబుపాడి 

కావున వారొకళ్ళ 

కావున వీరికిన్‌ జయము 
కావున శాంతి. బొందుటయు 
కావున సంధికిం బురుష 
కుంతీ తనయులు 
కుటిలమతులవినీతులు 
కుముదములు. దారు 
కురుకుమారులు తమ 

కురు నృప! విను 
కురువంశము( ద్రుంచుటకుం 
కురువంశోత్తము.డైన 
కురుసేనంగదా గెలుచుట 
కురుసభ( బుట్టిన 
కురుసైన్యము నిస్సారం 
కులములో. దలవంపగు 
కూటికై ద్రోణభీష్ములు 
కూ(తురై పుట్టి పదపడి 
కూలెడువారె పాండవులు 
కృతవర్మాది యాదవులు 
కృపుండును గురుండు 
కృష్ణార్ణునులతోడి విరోధం 
కృష్ణుండు పాండవ 

కృష్ణుని దేవి రుక్మిణి 
కృష్ణునిమాట విని 

కేకయులు మనలంగలిసిన 
కొంచెమైనను దగంబంచి 
కొడుకని చెప్పి యిట్లగునె 
కొడుకా యే నెటులట్ల 
కొడుకు గాంచు రాచకూంతు 
కొడుకుల గానరే 

కొడుకుల కంటె నయ్యనుంగు 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


కొడుకులు. దానును గుట్ట్ణపు 
కోపము నుబ్బును గర్వము 
కోపోదేకంబున నతండా 
కోల్పులివీళమై గొదగొని 
కౌరవకోటిచేత మన 
కొారవనాథు6 డా నహుషు 
కారవనాయక! పాండు 
కారవ పాండవులం 

కౌరవ పాండవుల్‌ తెజంగు 
కౌరవ పాండవు లెంతయు 
కౌరవసభం దా నాడిన 
కౌరవులకు బాండవులకు 
కౌరవులకు బాండవులకు 
కౌరవులకు వచ్చిన 
కౌరవులచేత( గుడిచిన 
క్షత్రధర్మ మింతకష్ట 
క్షత్రియ సంస్కారమునకు. 
క్షత్రియులందొల్లి 
క్షమియించు వారింగని 
క్షీరోదక గతిం బాండవ 
క్షీరోదకవృత్తి మనము 


గ్‌ 


గంగాసుతుండు శిఖండి 
గజతురగాది సంపదలు 
గదనాతో సరిమూండు 
గదసారించుచు నంత్య 
గర్వమున నాడు మాటలు 
గర్వియై కార్యమిట్టి ద 
గాంగేయాదులు నీకడన్‌ 
గాంగేయు గెల్వ నెవ్వరి 
గాండీవ గుణరవం 
గాండీవ జ్యారవం బుత్కట 
గాండీవ ధన్వు నాహవ 
గాండీవము. గవదొనలు న 
గాంధార రాజులగు 
గాలవుం డవ్విధము 


257 
198 
253 
219 
270 
628 
272 
619 
223 
124 

88 
529 
600 
470 


పద్యము 


గరుండని నన్నెణుంగు 
గురుండవై సమగ్ర 
గురుండును గృపుండును 
గురుండును బితామహుండు 
గురుడు బాహ్షికాది 
గురుడు (బ్రహ్మవిదు( 
గురునకు నవమానము 
గురు నలుక నాకు 
గురుభీష్మాదుల మనములు 
గురు భీష్మాదులు సూచుచుండ 
గుహ్యకుండు విషాదంబు 
గో[గగ్రహణంబునం గోలె 
గోవింద సంభ్రమము 
గోవిందు ముందటంబెట్టి 


చ 


చక్రధరు లెక్క గొనండు 
చతురంగ బలంబుల 
చనికాంచిన నద్దేవియు 

చని కొలువున ధర్మసుతుం 
చనిచని యవ్వెలంది 

చని తదీయ పురప్రవేశంబు 
చని పౌొలోమియు సురగురు. 
చని యతనిం గని 

చని యతని నశ్వమేధంబున( 
చని యా దైత్యుతెజంగు 
చని వారలకుం దన 
చనుదెంచి యుచిత 

చను నీవు హస్తినగరం 
చలమున దుస్పసేనుండును 
చాపాచార్యుండు భీష్ముండుం 
చారులచే నంతయు విని 
చాల. గాలంబు పోవక 
చిందముల (మోత 

చిక్కని పోటుమానిసి 
చిచ్చునకు(దోడు కరువలి 


చితములులసిల 
—- న్న క్‌ ఇగ 


497 


159 
123 
563 
603 

81 

95 
242 
220 


682 


పద్యము 


చిత్రాయుధుండును 
చిఖుత(దనంబునం 
చిణుతనా(డునువా(డు 
చుట్టములలోన నొప్పమి 
చులుకందనంబున 
చులుకని కార్యము సేయం 
చెనసి గంధర్వ సేన 
చెప్పంగల యంతవట్టును 
చెప్పిన విని దుర్యోధనుండు 
చెప్పియుష్మశ్రుతి 

చెప్పి వీడుకొలిపిన 
చెలిమియు6 బగయును 
చెలిమియు, సంభాషణమును 
చెల్లియుండియు సైరణ 
చెలులుం జుట్టలు దేశంబుల 
చెలులుం జుట్టలు నిష్ట 
చేటుకాలమైనం జెట్ట 
చేతనుండ నయి యేను 
చేది భూవిభుండు 
చొచ్చినచోన చొచ్చితెగం 


జ 


జగతి గల జనపతులు 
జగముల నన్నిటిం దన 
జగముల నెల్లెడన్‌ దురిత 
జనకుండున్‌ గురు 
జననాథ! నీ యెజుంగని 
జననియు సమస్తబాంధవ 
జనరహితంబగు 
జనులకు నెల్లను 
జనులకు నొడంబాటగు 
జనులు వినంగ రాజ్యమున 
జనులెల్ల నెజింగిన 
జయమగునోడుదు 
జలదస్వన గంభీరత 
జలనిధి తీరభూమిం 
జామదగ్న్య మహాముని 


శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


జూదపుసిరి యాసపడం 
జ్ఞాతుల పోరితమును 
జ్ఞాతులు దమలోం 


డ 
డక్కెను రాజ్యమంచు 
త 


తండ్రిలేని ప్రజలు 
తగనీలోనూహింపుము 

తగ విదురు6 బంచి యాతని 
తగవున( బోక రాజు 

తగిన వేషంబు దను(దాన 
తగుమాట లాంబికేయుం 
తగ శంఖ కాహళాదిక 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ కొలువు 
తదనంతరంబ దామోదరుండు 
తదవసరంబున 

తదీయ దండనాథులు 

తన కట్టి గుజ్జములు 

తన కనిపెట్టిన మణిమయ 
తనకులంబున6 బుట్టిన 
తన తల పెట్టు భీష్ము 

తన తెణగంతయు 

తన దుష్కర్మంబు 'ప్రకటం 
తనపొరిపోవునంతకు 

తన ప్రియసఖుండవు 

తన భుజశక్తిలేక 

తన మును పడ్డ బన్నములు 
తనయులు. గోడలు 

తన వచ్చిన కార్యము మన 
తనియ6 బండకుండ మును 


179 


408 
198 
542 
315 
175 
122 
558 

28 

75 
559 
562 
658 
662 
508 
641 
655 
472 
438 
203 
588 
658 

46 
330 
622 
588 
362 
418 
563 
180 


పద్యము 


తను దాన పోలుంగా 
తనుజవశవర్తియగు 
తనులోకము గొనియాడంగ 
తనువున విజీగిన యలుంగుల 
తన్ను. దన తమ్ములను 
తమట తండ్రి భంగి నీకును 
తమలోని పాళ్ళకుం గా 

తమ వారిన్‌ సిరికై వధించు 
తమ సగపాలు గోలువడి 
తము. దారెబుగుట 
తమ్ముండ! నీవు నా కొలంది 
తమ్మునికి( గాంగ భీష్ముండు 
తజిమి శిఖండి తన్నారులు 
తజీయగునంతకున్‌ రిపు 
తల(చినట్ల వ్రతము 

తలయం గూడునె యింత లేసి 
తలప బాండవులును 
తలయధ్రునన వాసుదేవుండు 
తలరి యమ్మునిం 

తల్లియు. దం(డ్రియు వెజంగున 
తానును సత్యభామయును 
తానైన నపుడు వక్రుండై 
తారలకుం జంద్రునిగతిం 
తిట్టులం బోయి యక్కొలువు 
తుది( బోయి (క్రూర కర్మాస్పద 
తుది రాజ్యము సగమ్ము 
తులువలు గాక యిట్టి 
తెగంగొని (బ్రహ్మాస్త్ర 

తెలిసి భార్గవుండు 

తొంటి చవిగని యిప్పుడు 
తొల్లి ప్రహ్లాదుండు దైత్య 
తోడంబుట్టిన భీమ 

తోడు దొనలేనియప్పటి 
త్వరితగతి సమయ 


ద 


దయ నా యాడిన మాట 
దరహాసముతో మద్రేశ్వరు 


529 
40 


పద్యము 


దర్శమును దేజమును 
దానం బుణ్యభూమియగు 
దాన గొజంత లే దభిమతం; 
దాన దయాపరుం డయిన 
దాన వృత్రుని వ్రేయ 
దానికంటె నరిది దలపోయ 
దానికాత్మ6 బొంగి ధార్త 
దానికం గొంద అిసహ్యాపడి 
దానికి జను లుత్సాహ 
దానికి దరహసిత వదనుం 
దానికి దుర్యోధనుం 
దానికి నవ్వుచు వేగం 
దానికి నీ వొడంబడితి 
దాని వినియును నపుడు 
దాసీదాస జనముల 
దివిజదనుజ సహితము 
దివిజపతి నీకునిచ్చిన 
దివిజాధీశ్యరు పాలికిం 
దీన నేమి తప్పు? కానకు 
దీనికి మూలము శకునియు 
దీని తేనియ. 'ద్రావిన 
దుర్యోధనుండు 
దుర్యోధనుండు దుష్టాత్మ 
దుర్యోధను నింటం దగు 
దుశ్శాసన దుప్పహ దుర్ముఖ 
దుష్టకష్ట నికృష్ణాతు శ్రరైగు 
దేవత లర్జ్హునునకు6 దోడై 
దేవతలు గాని యిట్టివి 
దేవత లేటికి( బార్జుండు 
దేవదుందుభి వ్రాతంబు 
దేవర పంపగా. జని 

దేవర యానతి యిచ్చిన 
దేవా! దేవరకృప 

దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


దేవాసురయుద్దంబు 
దైన్యము దక్కి దూత 
దైవంబు నేర్చుంగాకిటు 
దొరకొని పుణ్యము 
'ద్రుపదుండును బ్రీతుండయి 
'ర్రోణుండు. గృపుండును 
ద్రోణుడు భీష్ము(డుం 
ద్రోవది బంధురం బయిన 
ద్రౌపదేయులు నా సుభద్రా 
ద్రౌపదేయులు మహారథు 


ధ 


ధనమును విద్యయు 
ధర్మంబు గలుగునే నది 
ధర్మజుండు ధర్మతరు 
ధర్మజునకు భోగంబులు 
ధర్మతనయాది పాండ 
ధర్మతనయుండు దమ్ములు 
ధర్మతనయుండు తాను 
ధర్మనందను పలుకులు 
ధర్మతనూభవు దెస 
ధర్మపథమును నీతి 
ధర్మపు(త్రున కిక్కడి 
ధర్మపుత్రుని పద ద్వయ 
ధర్మమార్గంబు దప్పక 
ధర్మార్థ సంగతంబుగ 
ధార్తరాష్టు లున్మత్తులు 
ధృతర్శాష్ట్ర పాండుభూపతులు 
ధృతరాష్ట్ర భూపతికి 
ధృతరాష్ట్రం డతిలోభ 
ధృతరా(ష్టుం డిటమీ(దను 
ధృతర్మాష్టుండును బు(త్రులున్‌ 


న 


నకుల సహదేవులును 
నకులు(డు సహదేవుండును 
నకులు సహదేవుంొని 


257 
236 


పద్యము 


నడచి కురుక్షేత్రంబు 
నడవడి యను మున్నీటిం 
నడిపింప(గం బొడిపింపంగ 
నను నయ్యర్జునునకు 

నన్ను మన్నించుంగావున 
నమదనిమిష చూడా 
నరనాథ! నీవుపేక్షా 

నరు డగ్నిదేవు( దనకును 
నరుండలుక వొడమియును 
నరు డాల వెనుక వచ్చిన 
నరుండీ మానము వాండనంగ 
నరునకు నది వాజ్మయమగు 
నరునిపాశుపతాది 
నలినగర్భుండు పెద్ద 
నలువురు తమ్ములు భవ 
నహుషుండు పనుచువాండటె 
నహుషుండు మహేంద్ర పదవీ 
నాట్లు నీవు నీదగు 
నావుడు( దల్లి 


నాకుం దోంచినవారిం బేరుకొంటి 


నాకుగర్తవ్యమగు పని 
నాకుడుప నేల వశమగు 
నాకు నయనేంద్రియము 
నా కొడుకుల కెక్కడి 
నాకొల.ది విచారింపక 
నాటి కొలందిగాదు 
నాండు ద్రౌపది వడిన 
నానా దేశంబుల బలు 
నానా ముఖముల విడియం గా 
నానాస్త్ర శస్రచయ 

నా పాటియ పదివేవురు 
నా పురుషత్వము గైకొని 
నా మతమున. గార్యము 
నా మనంబును దమ్ముల 
నారదముని (తైలోక్య 
నారాయణ గోపాలుర 
నారాయణాభిధానులు 


292 


259 
294 
258 
336 
277 
410 
255 
83 
666 
29 
657 
14 
545 
643 
33 
30 


684 


పద్యము 


నారాయణుండు ధర్మార్థా 
నారీరత్నము నట్టు దెచ్చి 
నా విని సంజయుండు 
నావుడు సంజయుండిట్టను 
నావుడు నవ్వుటాల కనినం 
నావుడు నిది యౌ సంజయ 
నావుడు హరి యిట్లను 
నిజవంశోచిత వీర 
నిత్యానిత్య వివేక వైభవ 
నిన్మయణ సచ్చిపోయితి 
నియత తపమును నింద్రియ 
నిర్భంధము దుర్మానము 
నిలిచిరి తక్కటి దొరలును 
నిశాసమయంబున 

నీకిట్టిది చిత్తమునకు 

నీకిది యేటికిం దపమనింద్య 
నీకు. బ్రెగ్గడయును 
నీకునంత వగవనీపోవు 
నీకునాలావు తోడ్పాటు 
నీకు మేము ప్రద్యుమ్నాది 
నీకు వలసిన దీర్పంగ 

నీకు వెజువ నేల నిన్ను 

నీకు శుద్దుండ నగుటయు 
నీకెదురై జయంబుగొన 

నీ కొడుకు లొండు సుఖములు 
నీచదశకు వచ్చి నిషిధా 
నీచెప్పెడి పెద్దలు 'ర్రోణా 
నీతలం పేను గంటి 
నీతిపథంబునన్‌ (బ్రదుక 

నీ పలు కెంత వోలినను 

సి బుద్ది పాండవులతోడి 

నీ యందు వారియందు. 
నీ యనుజులు దివిజులకు 
సీ యొద్ది రాజులందణు 
నీవడిగిన పనియేర్పడం 
నీవతిరథు(డవు 


yy 


పద్యము 


నీ వాక్యము విప్రస్వాభావిక 
నీవిట మున్నవచ్చి; తిది 
నీవిట వచ్చుట వినిన 

స్స్‌ వియ్యంబులు సంధియ 
నీ వివేకంబు నాప్తియు 
నీవు. గొడుకు వారినెటి 
నీవు ధర్మజు పాలికి 

నీవు ధర్మాధర్మ విదుండవు 
నీవు నుచితవృత్తి నెయ్యంబు 
నీవును బలు బుద్దులుడిగి 
నీవు నేమును నొక్కటి 

నీవు బతిమాలి కొడుకుల 
నీవు మున్నేంగు మని 

నీవు వచ్చినవాండవు 

నీవు వృద్దజనోపసేవి 

నీవు సమస్తము నెజుంగుదు 
నీవు సుభద్రకంటెం గడు 
నీవు సుయోధనుపాలికి. 
నీవుసెప్పినమాటలు నిర్మలములు 
నీవేటి మోపుకాండవు 

నీవైన6 జెప్పి శాంతుం 
నీవొండె విదురు6 డొండెను 
నీవొనరింప(బూనిన 

నీ శిక్ష. బెరుగుట 

నెట్టన యిట్టియల్క 

నెట్టన సభలో వేవుర 
నెత్తురు వడిసిన మూర్చా 
నెపమిడి యోహటించి 
నెమ్మిగలవారి నొల్లరు 
నెయ్యము దప్ప నొాండొకటి 
నెయ్యమువాటించి కడుం 
నెజీంబడి యాజి నీ మొనలు 
నెవ్వగలు నివ్వటిల్ల 

నేం డింక నెజింగి 

నేను పగతుండనె 

నొవ్వం బలుకుదు సభలో 


శ్రీమదాంధ్ర నుహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


అక్ష 


ణి 


పగయ కలిగెనేని బామున్న 
పగయడంగించుటెంతయు 
పగవారి యింట. గుడిచిన 


పట్టు వడ్డ (మ్రుచ్చుపగిది 

పతి సన్నిధి వడసి 

పదపడి దుస్తరమగు 
పదివేల జంప(గా నోపుదు 
పద్మపరాగంబు బరయగించు 
పనిచిన నాతండుం జనియె 
పనిచిన వహ్నియు వనితా 
పనుపుము కౌరవసభకే 
పరమ ప్రియమున నాకై 
పరమాదరంబున నద్దేవిని 
పరశురాము( గానణబడయుట 
పరశురాముని గెలిచిన 
పరిచారకులై యుండుదు 
పరిజనులకు నీకును 
పరిభవము రెండుదెజుంగుల 
పరుల ధనమునకు విద్యా 
పలికిన చందముల్‌ నెజుపి 
పలికిన నేనును 

పలికిన నేమి యన్నియును 
పలుకుల పొందెబు౯గని 
పలుకునె యిట్లు గొంతి ఏని 
పలుమణు( బాండు తనూజుల 
పవనజు గదయును 
పాంచాల మహీవల్లభు 
పాంచాల రాజపు(త్రియు 
పాంచాల రాజభార్య 
పాండవ కౌరవుల్‌ గలసి 
పాండవ యాదవ పాంచాల 
పాండవార్థమై యొక్కరు( 
పాండవులకు గలుగు 


పద్యము 


పాండవులకు6 దగిన పాలు 
పాండవుల దిక్కు రథికుల 
పాండవులు కౌరవులతోడి 
పాండవులు. దండ్రి సచ్చిన 
పాండవులు ధార్తరాష్షులు6 
పాండవులు శౌర్య మొల్ల 
పాండవేయుల6 దగం ్రార్థించి 
పాండిత్య శౌర్యనిత్యులు 
పాండుకుమారుల పాలికిం 
పాండు కుమారులు నీకుం 
పాండుతనూజకోటికి 
పాండు తనూభవుల్‌ వడిన 
పాండు నరపాల సుతు 
పాండుని య(గనందనుండు 
పాండుపుత్రుల నద్దెస 
పాండురాజ తనూజుల 
పాండురాజసుతుల పాలికి( 
పాండ్యవిభుండు లోనుగాం 
పాకశాసను తెజం గెజీంగించి 
పాడి గలిగిన నిహలోక 

పాడి దప్పకుండం బడయు 
పాపంబులు గర్జములని 
పాపాత్ముండు మదాంధుండా 
పార్భుండు పోరందేరు 
పార్టునకు గృష్టుండు 
పాలీక కౌరవులు దుశ్శీలత 
పావకు( డాదిగా దిగధి 
పితృధనమగు పా లుచిత 
పితృ పితామహ గురులమై 
పుడమిపాలు పాండవులకు 
పుడమియెల్ల నొడ్డ 

పుణ్యా శ్రమ దేశముల 
పురుషుండు రెండు దెజుంగుల 
పురుషోత్తముండెల్ల 

పూని పలికెద వినుము 
పెండ్లికని పిల్వం బంచిన. 
పెంపేదన్‌ దమకిట్టి 


606 
208 
163 
81 
54 
187 
174 
188 
328 
337 
42 
127 
75 
93 
484 
23 
433 
649 
173 
289 
378 
19 
362 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


పెక్కండ్రు గోవులంగొని 
పెట్టనికోట నీకు హరి 
పెనంకువ నాక యేల 
'పెనుపుం జతురత 
'పెజవారినెల్ల( దరమిడి 
పొందైన లెస్స విరసపు 
పొందొందంగ6 దలణితి 
పోయిన మొగమున నచ్చట 
పోయివత్తుగాక యీ యున్న 
పౌలోమియు నా నహుషుని 
ప్రళయకాల సము(ద్రము 
ప్రాణంబుతో. కూడ రక్కసి 
'ప్రియమెసంగం దగం 


బి 


బంటుతనంబు మాటలకు 
బకవిధ్వంసిజటాసురాంతకు 
బటి కొనిపోయి కృతవర్మ 
బల(గము( బెంపు6 దేజమును 
బలమత్తాకృతియైన 
బలమును దర్సమున్‌ మెజయ 
బలవంతు(డు పైనెత్తిన 
బలవంతుల బలములు 
బలిమి మున్నేల తెచ్చితి 
బవరము గీడని యెజుంగుదు 
బవరములుగావె విటిగిన 
బవర మెల్లియ బిరుదవై 
బహు విధంబుల( బలుకు 
బాలక్రీడ మహాసుర 
బాలసఖుండవు నాకును 

బావ యొప్పం డను పలుకుల 
బాహాగర్వము వివిధ 

బాహుబల ఘనుడు 

బీజెండ తాంకున బీంటలు 
బుద్దిమంతురాలు పొందుగ6 
బృహద్బలుండు సమరథుండు 
బెడిదముగం గత్తి 


పద్యము 


బొమలల్కన్‌ ముడివడ్డ 
(బ్రదుకు చేటు పొగడు 


భ 


భక్తమనః (ప్రమోదకర 
భరతకులంబు ధర్మమును 
భాగ్యమున నిన్ను( గనుంగొన 
భీమసేనుని నీవింత పెద్ద 
భీమసేన సూనుండు 
భీమార్జునుల కిట్టని 
భీమార్జునులకు రణమున 
భీమార్జునుల కొలందులు 
భీముండుం గవలుం 
భఖీము(దల(చినన్‌ మనము 
భుజబల దుర్ద్ణయు. 
భుజబలమున జీవించుట 
భూరికృపానుషంగ 

భూరి విభూతిం బెండ్డికిని 
భూవర! నీ తనూభవులు 
భేరీ మృదంగ శంఖమకు 
భోగంబులు వలదా యని 


ను 


మంచిగ నేను బంధులును 
మందబుద్ది నాదునందను 
మగంటిమివారికి వీ(డెదురుగ 
మడుంగు6 జీరయందు 
మద మడంగించి భూపతి 
మదినామాట కొకింతయు 
మదిసుఖముగోరి దుఃఖం 
మదీయ తేజోవిశేషంబు 
మన కడకు నేమి కార్యంబు 
మనకాప్తుండు సంజయుడడీ 
మన కీకుండం వచ్చునే 
మనకు బాండురాజ తనయ 
మనకు నిప్పుడతనిం 

మనకు విడిదల కురుక్షేత్రం 


444 


252 
239 
415 

14 
245 
560 
240 

50 
416 
151 
557 
502 
571 
120 


96 
477 
230 
114 
459 
229 
119 

50 
395 
291 

99 
350 
201 
564 


686 


పద్యము 


మనచారులిప్తుడు చనుదెంచి 
మన (ప్రజలోం గరిపురికిం 
మన మిచట నిలిచి 

మనము జనార్దనుపాలికి 
మనమున బక్షపాతగతి 
మనయింట సుయోధను 
మనల. జూచువేడ్క. 


మనల నింక నమ్మ రనృతాత్ముల 


మనవీటన కా దయ్యర్షును 
మనుమని జయ(ప్రయాణం 
మమ్మెజుంగు దెదిరి 
మరుదస్త్రమేయ గుహ్య 
మటజుచిరె కొలువున 
మణియు( దగువారల 
మతియు దుళ్ళాసనుండు 
మజియు నక్కడ 
మజియు నగరెల్లను 
మజియును 

మణేయు వంశవంతులు 
మజీయు సమస్తజనంబుల 
మహనీయ భవ త్పదవీ 
మహిత లావణ్యమున 
మాకుం జాడంగంబోలు 
మాట పొందెణింగి 

మా తండ్రిం గని యేను 
మాతండ్రి తలథయును 
మాతండ్రి యెజుంగక 
మాతలి పాణిగ్రహణం 
మాత్స్యపాంచాల పాండ్యాది 
మానక ధృతరాష్టుండు 
మానుప వచ్చునే యంటేని 
మానుషశక్తి యొల్లండు 
మాయలు నింద్రజాలములు 
మాయిరువురతో. గయ్యము 
మాలకరి పుష్పములు 
మీకుం జెప్పి పోవచ్చితి 
మీంటుగల రాజరథికుల 


521 


143 
303 
618 
466 
488 
483 
433 
157 
586 
218 
181 
577 
663 


పద్యము 


మీతం(డ్రికి భీష్మునకుం 

మీ పనుపున రాజ్యము 

మీ యయ్య మీరు వనవాసా 
మీరలు ధర్మజువర్తన 
మీరు. బాండుసుతులు 
మీరును గారుణ్యాతిశయం 
మీరును వారును జలమున. 
మీరుశకుని కర్ణ 

మీరు చెప్పిన బుద్దులు 
'ముచ్చిర నేల యేంగలుగ? 
ముదమునC గృష్ణుడు 
ముదుక(డనైన నాదు 
మునివరుC డష్టకు డని 
మునివరుండైన యగస్తు(డు 
మును. దా6 గంసుని 
మును పాంచాలవిభుని 
మును మనచేత భంగపడి 
మును మమ్ము. బొగడి 
మునులచ్చెరువంది 
మునులార! నన్ను విధి 
మునువరుసతోడ6 దన 
మునుసౌరభ్యము నివ్వటిల్లంగ 
మున్ను కర్ణునొండె నన్నండె 
మున్ను దనతోడం జని 
మున్నే నసహాయుండనై 
మున్నేను గాన వచ్చితి 
మురమర్దనుండతనితో 
మూత్ర పురీషాదులు దమ 
మృత్యుపాశోప హతుండయ్యె 
మృదుభాషణముల దుర్జన 
మేలుకని కృష్ణు. డర్షును 
మేలుగాక నీకుంబోలి 

మేలు సేసితి 
మైత్రీసౌఖ్యము బోలునే 
మొదల విధిని యతియును 
మొనతల(బడియెదు 


శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


మోహరము నడచుచుండంగ 
మఘొక్కెద వాసుదేవునకు 


య 


యక్షుడెటేంగివచ్చియిటులాబిడి 
యమ మహిష ఘంటికా 
యమవరుణాది (త్రిదశులు 
యుద్దమ కాక కార్యమును 
యుద్దముమీంది వేడ్కయు 
యుధిష్టిరుండు నీవు నిక్కమ 
యోగ్యతృష్ణ దారు లుచితంపు 


ర 


రండని పిలువంబడనిచి 
రక్కెస మాట లాడెదరు 
రణమున వారలన్‌ గెలవ 

ర మ్మింద్రపదవి సేకొని 
రయము మెజయంగనొక్క 
రవిశశి మయనేత్రా 
రాజసూయ మహాధ్వరం 
రాజునకు. దియ్య మెసలెడు 
రాజుయుధిష్టిరుండై 

రాజుల కందు నారయ 
రాజ్యము భారమెల్ల 
రాధేయుండును దుస్పసేనుం 
రాము డంత్యకాలానలోద్దామ 
రావించితగవుమై 
రిత్త్రయుపచారములనే 

రిత్తలు రజ్జెడువాడే 

రెండు వీళ్ళును గురుక్షేత్రం 
రోచమానుండు మహారథుండు 
రోషమయ మహాతరువు 
రోషము నాపయిం గలిగి 


అ 
లక్కయిలు కాలినది మొద 
లలనా! యుడుగుము నీ 
లే రిచట మగలు నీకును 


పద్యము 
న 


వక్షస్థ్రలంబున వనమాల 
@ 
వగ బలము దటు(గు 
వచ్చి దుశ్శాసన (ప్రముఖ 
వచ్చిన గనుంగొని నీ దెస 
వచ్చినవాడు ఫల్నును6 
వచ్చిన సైన్యంబులం గని 
వచ్చి సరస్వతీ తీరంబున 
వచ్చె జనారనుం డనిన 

యలు 
వనవాసంబున భూశయ్యను 
వనితం బతిచి రరణ్యంబున 
వరదివ్యాస్త్రవిదుండు 
వరమున. బుట్టితిన్‌ 
వలయు నన్నపానంబులు 
వలలుండనన్‌ విరాటుకడ 
వస్త్రమాల్యాను లేపనా 
వాడును సత్వరంబుగాజని 
వారందటు6 దనతోడన 


వారందణును ధర్మవైభవం బున 


వార లంతకు( జాలని వారె? 
వార లందణకును సాత్యకిని 
వారలంజూచి కేశవుండు 
వారలక యేల మాధవ! 
వారల భాగ్యంబున నప్పు 
వారలు శాంతశూరులు 

వారి తండ్రిపాలు వారికి నిచ్చి 
వారిదెసనీదు సెప్పిన 
వారిద్దణు వాలమ్ముల 

వారిని వారి వారి నిటు వర్లన 
వారి వారి మందిరంబులకుం 
వారి విలాసంబులను 

వారు గలరు వీరు గలరు 
వారు దెసలొత్తికొనియు 
వారును మీరు. బొంది 
వారెల్లనుభవదీయ 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


వా రొకతల యే నొక తల 
వారొక యా(గ్రహవృత్తిం 
వార్తవిని యాక్షణమ 
వాసవుండు దొల్లి నిజ 
వాసుదేవసన్నిధి 
వాసుదేవుండెట్టివాండని 
విజయు వి[క్రమంబు 
విడియుటకు సూచకంబుగ 
విదురుం డొక్కండు దక్కంగ 
విదురు. డిట్టు లనియె 
విద్యుద్దండము నిల్చి 
విద్యయు నవిద్యయు 

విని యత్యంత కుతూహల 
విను కొడుకు గొన్న వేందయుజు 
విను నీ వదితిసుతుండవు 
విను నూతి కప్ప విధమున 
విను మతండు సేయ. బూనిన 
విను మధురాహారంబులు 
విను మవమానముపడి 

విను మసత్య లోభమున 
వినుము గాండీవ మను 
వినుము దంభోద్భవుండను 
వినుము నరేంద్ర పాండు 
వినుము నరేశ్చర కర్ణుని 
వినుము ప్రాగ్టోతిషా 
వినుము మనము మధ్యస్థుల 
వినుము యుధిష్టిరు సైరణ 
వినుము వసుమూర్తి 
వినుము విశ్వామిత్రుపాల 
వినుము సంజయ ధృతరాష్ట్ర 
వినుము! సుయోధనాదులగు 
వినుము! సూతాన్వయంబున 
వినుము హరి తోడుగల 
వినుమేనొక శైలమునకు 
విను సైంధవుడు మహారథు 
విరటు6డు బాంచాలుండును 
విరటుండు (ద్రుపదుడు 


పద్యము 


వివాహ మహోత్సవంబునకు 
వివిధ మణిమయ రథంబులు 
వివిధోపాయ పరాయణుండు 
విస్మయము నొందు భార్గవు 
వీర గుణము బలము 
వీరలవృత్తము( బాండు 
వీరలాధర్మపుత్రాదుల 
వీరలు ధర్మమార్గము 
వీరలు పెద్ద (ద్రవ్వకొక వెంట 
వీరలు సముచితాసనంబుల 
వీరితలం పెటీ(గిన 

వీరు కారు పాండవేయుల 
వీరును బాండుపుత్రులును 
నీరును వారు బండితులు 
వీరు వారును సంబంధ 
వీరెల్లం బాండురాజ 

వీరె సురలాకసంబున 
వృద్దోప సేవనంబును 
వృష్ణికుమారోత్తముడా 
వెడలి తమ్ములు దగువారు 
వెడవెడ నిద్రవాంది 

వెడవెడ యేను. దొల్లి 
వెన్నుడు ప్రీతిం జెప్పిన 
వెరవున నీపతి యునికియు 
వెరవున లావునం గృషికి 
వెరవుమెయి(౯ దాన 

వెజచితి రాం/గదే యనిన 
వెజపెట్టిదియో యెన్నండు 
వెలంది జూదంబు పానంబు 
వెలలి బలరిపుండు 
వేండికొని కృపణులై 
వేగపడుట మేలె? వినుము 
వేడుక పుట్టిన జూదం 
వేరిమి ధర్మజుం బరిభవించిన 
వేటొక కార్యంబు సేయం 
వ్యాసాదిముని(ప్రోక్రమహా 


687 


688 


పద్యము 
శ్‌ 


శంతను పిమ్మట సత్యవతి 
శంతను పుణ్యవంశం 
శకుని విను సమరథుండు 
శరణాగతనైన నన్ను 
శరణుసొచ్చిన రక్షింప 
శరనిధి ఫేనంబున 
శరవర్షము నామీ(దం 
శరశరాసనములు 
శాంతత(బొంది కార్యము 
శాంతనవుండు సర్వకురు 
శాంతిం బొందుట నీకుం 
శాంతిప్రకారంబునం గార్యంబు 
శౌర్యోజ్ఞలుండు పాంచాల 
శ్రీగౌరీ పల్లవ పుట 
శ్రీమత్తులసీ పల్లవ 
శ్రీవాగ్విభవారోగ్య ప్రావీణ్య 
శ్రీవిస్తారకరణ కరుణా 
శుతిమౌళిరత్నమూర్తీ 


అక్ష 


ఇ 


సం(గామంబు రాజులకు 
సంజయా వినవే యప్పుడు 
సంజయా వినుము నీకున్న 
సంజయుండు కృష్ణు సద్భక్తి 
సంజయుండు దన్నువీడ్కొని 
సంజయునిచేత. గార్యంబు 
సంధికి నేంగి కార్యము 
సంపద దక్కియుండంగ 
సంభ్రమ స్నేహ నిశ్చల 
సకలపుణ్య కర్మచయమును 
సకల భువనములు 

సకల భూత సంక్షోభ 


541 
596 


243 
112 
298 
167 
574 
121 
429 
186 
239 
641 


పద్యము 


సకల స్థావర జంగమంబులు 
సకలారాతి భయంకరుం 
సత్యశౌచ ధర్మశాలి 
సత్యసరస్వతి వగు 
సదయవిమలదృష్టీ 
సపరివారంబుగా దుర్యోధనుం 
సమయ బహుత్వారణ్య 
సమయమ యూంది పాండవు 
సమయమిది మిత్రకార్యంబు 
సమరంబు గలుగుననుచును 
సమరథుండు బిరుదు 
సమరథులు కవలు 
సమరముడుగు నారాయణ 
సమరమునకు( దగు 
సమరమునకు( బురికొల్పుచు 
సమరమునకు వచ్చిన 
సమరమున దైత్య దానవ 
సముచితంబుగ6 గూరల 
సముచితములగు మాటల' 
సర్పముఖ శరముగల 
సర్వసేనాధిపత్యంబు 
సవరణల నొప్పియనిం 
సవ్యసాచిచేత( జచ్చుట 
సహజకుండలుండు శౌర్య 
సాత్యకియును సముచిత 
సారథియు రథియునై 
సారథ్యంబును జేయుచు 
సారథ్యం బొనరింపు మపార 
సారపు ధర్మమున్‌ విమల 
సావధానులరై వినుండని 
సాష్టాంగ మెజుంగి 
సాళ్వునకు6 గాని యపుడ 


Sm =m 


619 


శ్రీమదాంధ్ర మహాభారతము-ఉద్యోగపర్వము 


పద్యము 


సుగుణవు పుట్టినింటికిని 
సుతువా(డై వినయంబు 
సురగంధర్వ ఖచర 
సురలోక రాజ్యపదవిన్‌ 
సూతసుతుండు వీ6 డనక 
సూతపుత్రయితండు 
సూనృత మూంది బన్నములు 
సూర్యాను[గ్రహంబున౦ జేసి 
సేన దమకును గలవారు 
సేనమొగమీత(డైనం 
సేనాధిపత్యమును దగ 
సోదరులు (బ్రియులు 
సౌఖ్యంబులు వొందు జగత్‌ 
సౌంభపురవల్లభుండైన 
స్వర్గపరిభ్రష్టుండై 
స్టూలకర్గుండును దలరి 


హ 


హయమేధంబున నాకుం 
హరిం గాంచి యతని చెప్పిన 
హరి తల పొప్పదు 

హరి వలికిన విధ మెంతయు 
హరిమహత్తంబు విన్నవించెద 
హరి యెజుంగని చక్కటియుం 
హరి వాక్యము వింటిం? 
హితము. గర్తవ్యమును 
హితమును ధర్మముం దగవు 
హితమిబ్బంగిది మాకు 

హిత ముపదేశించితి 
హితములగు నాదు 
హితు(డని నమ్మంగాందగునె 
హితుండవు, మతిమంతుండవు 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


( సరళ వ్యాఖ్యాన సహితం ) 


కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 


కవి చెరుకూరి జయచంద్రశాస్రి 


ప్రధానసంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Bhishmaparvamu of Tikkana Somayaji 
Vol.VIIl. 


Commentary by 
Dr. Nanduri Ramakrishnamacharyulu-1,2 Cantos 
Kavi Cherukuri Jayachandra Sastri - 3rd Cantos 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.607 
First Edition : August 2004 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.౩. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మాయీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 
ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 
ఆ = 
సదా శ్రీవారిసేవలో 
హ్‌ 


శ్‌ | 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 


అజో 


కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


భీష్మపర్వం మహాభారతంలో అత్యంత ప్రధానమైన పర్వం. పదునెనిమిది రోజుల కురుక్షేత్రసంగ్రామంలో 
సర్వసేనాధిపత్యం వహించిన భీష్ముడు ఒక్కడే చేసిన పదిరోజుల యుద్దాన్ని మహోజ్జ్వలంగా వివరించినా, బహు వైవిధ్యమైన 
మానవ మనోరంగంలోని కురుక్షేత్రాన్ని ఈ పర్వం బయలుపరుస్తుంది. సనాతన ధర్మానికి మూలమైన, ఉపనిషత్తుల సారమైన 
భగవద్దీత ఈ పర్వంలో చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు పార్గుని నిమిత్తంగా చేసుకుని మానవాళికి గీత మూలంగా 
శ్రేయోమార్గం చూపడం ఈ పర్వంలోనే జరిగింది. 


తిక్సనసోమయాజి వ్యాసభారతాన్ని తెలుగులోనికి అనువదించేటప్పుడు తాత్సికచర్చలకు, తత్త్వశాస్త్ర వివరణలకు 
పూనుకోకుండా నేలపైన నిలిచిన వ్యక్తిత్వాలనైజాలను చిత్రిస్తూనే తాత్త్విక వివరణలను విశ్లేషించే యత్నంలో సాఫల్యం 
చెందాడు. అది కవిబ్రహ్మ తిక్కనగారి కొక్కనికే చెల్లింది. 


ధర్మరాజు కురుసేనలోని పెద్దల ఆశీస్సులు అర్థించడం, భీష్ముడు పాండవులను వదలి తక్కిన శత్రుసేనలోని 
వీరులను చించి చెండాడటం, చక్రం పట్టనని చెప్పిన కృష్ణుడే భీష్మనిర్మూలనానికై చక్రంపట్టడం - ఇట్టి ఘట్టాలు నడిపిన 
తీరు సోమయాజిగారి కొక్కనికే సాధ్యమయిందని చెప్పాలి. 


భీష్ముని శౌర్యానికి అడ్డంగా నిలిచిన శిఖండిపాత్ర ఈ పర్వంలో ప్రస్ఫుటంగా ప్రకాశించింది. భీష్ముని సైన్యాధిపత్యంలో 
యుద్ధం చేయనని చేతులుముడుచుకు కూర్చున్న కర్ణుడు పితామహుడు శరతల్పగతుడుకాగానే ఆయనను సందర్శించి 
పలకరించి ఆయన ఆశీస్సులు పొందడంతో యుద్ధషట్కంలో ఈ తొలిపర్వం ముగుస్తుంది. ఇక్కడ కర్ణుని మూలాలు భీష్ముడికి 
చక్కగా తెలుసు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు నెరపిన రాజకీయ చదరంగంలో తన్నుదాను ఒక పావుగా భావించి భీష్ముడు 
నడుచుకోవడం ప్రస్ఫుటమవుతుంది. 


ఇటువంటి నానా మానసిక వైవిధ్యాలను ఏకధాటిగా నడిపించి జీవిత కురుక్షేత్రంలో మొదటి ఘట్టాన్ని విప్పిచెప్పిన 
తిక్కన సోమయాజి భావాలను వివరించిన కీ. శే. నండూరి రామకృష్ణమాచార్యులవారికీ, కవి చెజుకూరి జయచంద్ర శాస్త్రిగారికీ 
మా హార్దిక అభినందనలు. ప్రధానసంపాదకులుగా గొప్పపీఠిక సమకూర్చిన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి మా 
అభినందనలు. 


చదువరులు ఈ భీష్మపర్వాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ తక్కిన పర్వాలనుకూడ సాధ్యమైనంత త్వరలో పాఠకుల 
ముందుంచడానికి ప్రయత్నిస్తాం. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం 
నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ 
అత్యంత ప్రధానమైంది. ఆర్షధర్మానికి భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 
పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్థించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ మ(గ్రహాన్ని నిర్మించింది; “భారతావతరణము'” (రూపకం) “నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 


X 
(గంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూ(త్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 

“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్యపర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(దుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దానికింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వ్రాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 


XI 
త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వ్రాతప్రతిని 
ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్టు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


x 
ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 


సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన |క్రతువును 
సమాస్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్యాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 

అనుభవజ్ఞులగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, ఎధానాలను ప్రతిపాదించారు. 
ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


XIV 

వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల (వ్రాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్టు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
“ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


XV 


సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 
సలహావుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదిన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌... గారి అధ్యక్షతన ‘క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 


'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాతి 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తక్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుమల తిరుపతి 
దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతం” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 


ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 


XVI 
తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి (ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. 
సాహిత్య ప్రీతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి 
వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ 
సహకారలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. ఈ ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతమును 
ఆం(ధ్రావళికి అందజేయటంలో (ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, 
సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ విద్యాంసులందరికి 
నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడం వేగాన్ని 
పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానికపండితవర్యుల ఒక ఉప సంఘం (ఎడిటోరియల్‌సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్తానం ఆమేరకు ఎడిటోరియల్‌ 
కమిటీలో ఉన్న డా॥ కె. సర్యోత్తమరావు, స్థానికులైన విద్వాంసులు, పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే ఆరణ్యపర్వం 
మొదలుకొని తక్కినపర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి (ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ 
గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు అతి తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయ అధికారి శ్రీ ఐ. పార్ప్వతీశ్యరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీ వేంకటేశ్యరస్వామివారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, (పొరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౭ వష రాల చు లి ఫం లా 


అ (జ 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 


డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 


డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 


డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


; డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
| డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

్‌ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
; డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 
ఆది. ఆశ్వా 1,2,3 
ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా.1 


ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 
ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. క్క శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా, 4 
విరాట. ఆశ్వాత్‌ 


ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 


ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ ర స్‌ Aol జ నా 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా, 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆగశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
ల 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శారూలవిక్రీడితం 
0౧ 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీరిక - 1 
పీఠిక 


[పీఠిక విషయసూచిక-1.భిష్మపర్వం వీరరస మహాసాగరం- పు. 1* 2. భగవద్గీత భారతాత్మ - పు.2* 3. భీష్ముడు: 
అమృతత్వసాధన- పు.4* 4.భీష్ముడు సమగ్ర యుద్ధరసవీరుడు- పు.6* 5. విషాద గంభీర యుద్ధవీరుడు - పు.7* 6.భీష్ముడిలోని 
దేవప్రవృత్తి, రాక్షసావేశం- పు.9* 7. పది రోజులపోరు: పది పరిణామాల తీరు- పు.11* 8. కావ్యకళాశిల్పం- పు. 20* 9. సంజయ 
కథనం-పు.20* 10. కావ్యేతిహాస లక్షణం- పు.20* 11. స్మృతి కావ్యరేఖ- పు.20* 12. భీష్ముడి నోట గండం- పు.21* 13.సంగ్రామాలు: 
సంభాషణలు- పు.21* 14. మాట్లాడే పాత్రలు: పోట్లాడే పాత్రలు- పు. 22* 15. పాత్రల ప్రవృత్తులను బట్టి మాటలతీరు- పు. 22* 
16. ధర్మజ దుర్యోధనుల సాధింపుమాటలు-పు. 28* 17. దశవిధ వర్ణనలు- పు.28 * 18. సహజ వర్ణనలు-పు.29* 19. రసానుగుణ 
వర్ణనలు- పు.29* 20. అలంకృత వర్ణనలు- పు.30%* 21. వీరపురుష వర్ణనలు-పు.31* 22. వ్యూహవర్ణనలు-పు.32%*23. రణరంగ 
వర్ణనలు-పు.39* 24. సన్నివేశ వర్ణనలు-పు.40* 25. వీరోక్తుల వర్ణనలు-పు.41* 26. అభినయ వర్ణనలు-పు.42* 27. ప్రకృతి 
వర్ణనలు-పు.43* 28. తెలుగు భారతంలో పరచుకొని ఉన్న భగవద్గీత-పు.44* 29. స్తోత్రాలు తిక్కన తెలుగు చేయలేదు-పు.47* 
30. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం - పు.47* 31. భీష్మపర్వ కథాసారం - 47. 


ప్రాంశు, బయోద నీలతనుభాసితు, నుజ్వలదండధారు6, బిం 
గాంశుజటాచ్చటా భరణు, నాగమపుంజ పదార్థతత్త్వ ని 
స్పృంశయకారు6 గృష్టమృగచర్మ కృతాంబరకృత్యు, భారతీ 
వంశవివర్జనుం, ద్రిదశవందితు సాత్యవతేయు( గొల్బెదన్‌.' (భీష్మ. 1. 71) 
1. భీష్మపర్వం వీరరస మహాసాగరం 

మహాభారతంలో ఆదిపంచకం అయిపోయిన తరువాత యుద్ధషట్కం ప్రారంభమౌతుంది. అందులో మొదటిది భీష్మపర్వం. 
భారతపర్వ నామాలను గమనిస్తే యుద్ధ షట్కానికి ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఆ ఆరూ కౌరవుల పక్షాన ప్రవర్తిల్లే వస్తువుకు 
ప్రాతినిధ్యం వహించేపేర్లు కలవి. మిగిలినవి పాండవ వృత్తానికి ప్రాధాన్యం కల్పించేవి. భీష్మాదులు కౌరవసేనాపతులు. వారు 
క్రమంగా పడిపోవటం భీష్మ ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలోని వస్తువు. స్రీపర్వం కౌరవ వనితల రోదనకు సంబంధించింది. 
ఎంతటి బలపరాక్రమ సమన్వితులైనా అధర్మ పక్షవర్తులైన భీష్మాదులు నేలకొరగటం యుద్ధషట్క విశేషం. ఈ యుద్ధ షట్కం 
పాండవ విజయాన్ని ధ్వనింపజేస్తుంది. 


“యత్ర యోగేశ్వరః కృష్ణో । యత్ర పార్టో ధనుర్ణరః । 
తత్ర శ్రీ ర్విజయో భూతి । ర్రువా నీతి ర్మతి ర్మమ॥” (భ.గీ. 18.78) 
తిక్కన అనువాదం - 


తే. “అధిప! యోగేశ్వరేశ్వరుండైన కృష్ణు. । డును ధనుర్ధరవర్యు6 డర్జ్దునుండు నెచట 
నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు । భూతి నిత్యంబు లగు; నిది నా తలంపు' (భీష్మ. 1. 230) 


అనే సత్యాన్ని గమ్యమానం చేస్తుంది. 


కురుపితామహుడైన భీష్ముడు తండ్రివలన అవధ్యత్వం, స్వచ్చందమరణం అనే వరాలను పొందాడు. అందువలన తనంతట 
తాను మరణించటానికి సంకల్పించుకొని సిద్ధపడితే తప్ప యుద్ధవిముఖుడు కాడు. స్వీయ ప్రాణాలను త్యజించలేడు. సురాసురులు 


కూడా నిర్జించలేని మహాపరాక్రమశాలి. పరశురాముడిని ఓడించిన పరమవీరుడు. అతడికి కృష్ణార్జునులు తప్ప లోకంలో మరెవ్వరూ 
ఎదురు నిలబడలేరు. 


అట్టి మహావీరుడు శిఖండి చేతిలో చనిపోయాడని కథ చెప్పుతున్నది. ఈ కథ వింటే - మొదటిసారిగా విన్న ధృతరాష్రుడివలెనే 
మనకు కూడ ఆశ్చర్యం అంకురిస్తుంది, ఉత్కంఠ ఉన్మీలిస్తుంది. 


ఉ. ' వీరరసాంబుపూరమును, విశ్రుత బాహు మహోగ్రసత్వ్వముం, 
జారు గదాధ్వజాచలవిశాలము, నంబకజాల వీచికా 
స్ఫారము నైన భీష్ముం డను సాగరముం గడవంగ నీంద6 గా 
నేరిమి యెట్లాకో కలుగనేర్చె శిఖండికి? నేమి సేయుదున్‌. (భీష్మ. 1. 54) 


భీష్ముడు వీరరసమహాసాగరం. దానిని ఈదటం అసాధ్యం. కాని, పారుడు ఈదాడు. శిఖండి అనే నావను ఆధారంగా 
చేసికొని, ధర్మజుడు తెరచాప ఎత్తాడు. శ్రీకృష్ణుడు అనుకూల పవనాలను అనువుగా ప్రసరింపజేశాడు. ధృష్టద్యుమ్నాదులు తెడ్డు 
వేశారు. భీముడు ఒడ్డుకు లాగాడు. అదొక పెద్ద సముద్రమంత కథ. అడుగడుగునా ఉత్కంఠతో సాగే యుద్దోద్యోగం. అందుకే 
“భీష్మపర్వము పంబి వినం బొలుచు” (ఆది. 1. 46) నని నన్నయభట్టు ప్రశంసించాడు. 


2. భగవద్గీత భారతాత్మ 


యుద్దషట్కంలో ప్రథమపర్వంగానే కాకుండా మహాభారతంలోనే అత్యుత్తమ పర్వంగా భీష్మపర్వం పరిగణించబడుతుంది 
కొందరిచేత. అందుకు కారణం దీనిలో భగవద్గీత ఉండటమే. భారతానికి భగవద్గీత ఆత్మవంటిది. భగవంతుడే ఇట్లా అన్నాడని 


Wa 


సంప్రదాయం. 


“గీతా మే హృదయం పార్ట! । గీతా మే సార ముత్తమమ్‌! 
గీతా మే జ్ఞానమత్యగ్ర్యం । గీతా మే జ్ఞాన మవ్యయమ్‌. 
గీతా మే చోత్తమం స్థానం | గీతా మే పరమం పదమ్‌! 
గీతా మే పరమం గుహ్యం । గీతా మే పరమో గురుః.” 


ఇంతటి గొప్పది గీత. అంతేకాక “ఎకం శాస్త్రం దేవకీపుత్ర గీతమ్‌' “గీతా కల్పతరుం వందే” అనీ, పంచమవేదమనీ, అనంతగీత 
అనీ, వేదోపనిషత్సార భూతమనీ ప్రశస్తి పొందింది. చతుర్వేద సారరూపమైన గ్రంథం పంచమవేదం. మహాభారతానికే పంచమవేద 
మనే ప్రసిద్ది ఉండగా ఆ గ్రంథ భాగమైన భగవద్గీతకు కూడా అంతటి ప్రఖ్యాతి ఉండటం గమనార్హం. భగవద్గీత వలననే 
భారతానికి పంచమవేద గౌరవం వచ్చిందనే వాదం లేకపోలేదు. ఏమైనా భగవద్గీత భారతకథలోని తత్వ భూమిక. భారతం గీతాతత్వానికి 
వ్యాఖ్యాతుల్యం. అందువలన భారతానికీ గీతకూ దేహదేహి సంబంధం సంభావ్యం. మహాభారత ప్రబంధ ధ్వని వలన వాసుదేవతత్త్వం 
ప్రతీయమాన మౌతుంది. అందువలననే మహాభారతం కార్‌ష్ణవేదమని కీర్తికెక్కింది. ఆ కీర్తిపతాక భగవద్గీత. 


భారతీయ వేదాంత సారమంతా భగవర్గీతగా నిబంధించబడటంచేత వ్యాసమహర్షియే సాక్షాన్నారాయణ గౌరవాన్ని పొందాడు. 
మానవుడి భౌతికజీవితాన్ని నియంత్రించేది ఆధ్యాత్మిక ప్రవృత్తి. అది న్యాయదేవత చేతిలో వ్రేలాడుతుండే త్రాసువంటిది. మానవ 
జీవితంలోని ఆధ్యాత్మిక తులాదండానికి అక్షరాకృతి భగవద్గీత. త్రాసులో మూడు అంశాలు ఉంటాయి. ఎడమవైపు తక్కెడ, 
కుడివైపు తక్కెడ. బరువును కొలిచే సూచిక అయిన నడిమిముల్లు. భగవద్గీత ఒక త్రాసైతే అందులో ఎడమ తక్కెడ 2 వ అధ్యాయంలోని 
7వ శ్లోకం. తులాభారాన్ని సూచించే నడిమి ముల్లు 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. తాసులోని కుడి తక్కెడ 18వ అధ్యాయంలోని 
56వ శోకం. 


పీర్రిక్ర - 3 


“కార్బణ్య దోషోపహత స్వభావః । పృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః। 
యద్చేయ స్యా న్నిశ్చితం బ్రూహి త న్మే। శిష్య స్తే7హాం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌॥ (భ.గీ. 2. 7) 
(తిక్కన తెలుగు సేత) 


ప “...నేను గార్చ్బణ్య దోషోపహత స్వభావుండను, ధర్మసమ్మూఢ చేతస్కుండను నై, నిన్ను శరణు సొచ్చి 
యడిగెద; నీ శిష్యుండ నగు నన్ను శాసింపుము...” (భీష్మ. 1. 194) 


కృపణత్వం అంటే ఆత్మజ్ఞానరాహిత్యం, గురువులూ, బంధువులూ అనే మమకారం. దీనివలన మనోదౌర్చల్యం అనే దోషం 
ఏర్పడుతుంది. దానివలన బుద్ది నశిస్తుంది. ఆ పైన ధర్మవిషయంలో సందేహం కలుగుతుంది. అప్పుడు మనిషి మంచేదో, చెడేదో 
తెలిసికొనలేడు. అట్టి దైన్యస్థితిలో మానవుడు దేవుడిని శరణు వేడుతాడు. శిష్యుడై శ్రేయోమార్గాన్ని చెప్పుమని వేడుకొంటాడు. అట్టి 
స్థితిలో ఉన్న నరుడి చిత్తవృత్తి అధ్యాత్మ సాధన తులాదండంలో ఒక వైపున్న తక్కెడ. దోషభారం చేత నరుడి మనసు విషాదమగ్నమై 
పోయింది. నిరాశా నిస్పృహలతో క్రిందికి కుంగిపోయింది. ఆ భారాన్నుండి మనసును తేలికపరిచే మరొక మానసికావస్థ - ఈ క్రింది 
శ్లోకంలో సూచించబడింది. 


“సర్వధర్మా స్పరిత్యజ్య | మామేకం శరణం వ్రజ। 
అహం త్వా సర్వపాపేభ్యో। మోక్షయిష్యామి మా శుచః.” (భ.గీ.. 18. 66) 


తిక్కన అనువాదం - 


తే. “క్రందుకొను సర్వధర్మ వికల్పములను । నెడల విడిచి దృఢంబుగ నే నొకండ 
శరణముగ నాశ్రయింపుము; సకల దురిత । ములకు. దొల(గింతు నిన్ను. బ్రమోద మొంద.' 
(భీష్మ. 1. 224) 


“సర్వధర్మాలను వదలిపెట్టి నన్నాక్కడిని మాత్రమే శరణుపొందుము. నేను సమస్త పాపాలనుండి దోషాలనుండి నిన్ను 
విముక్తుడిగా చేస్తాను. విచారించకు" మనే భగవంతుడి అభయముద్ర లభించిన స్థితి ముక్తావస్ట. ఆ స్టితిని పొందటానికి తగిన 
మానసిక నమస్టితి - తులాదండ సమసూచి అయిన ముల్లు - ఈ క్రింది శ్లోకం. 

: అనన్యా శ్చింతయంతో మాం । యే జనాః పర్యుపాసతే। 
తేషాం నిత్యాభియుక్తానాం । యోగక్షేమం వహామ్యహమ్‌. (భ.గీ.. 9. 22) 


(దీనిని తిక్కన తెలుగు చేయలేదు) 
భగవద్గీత మొత్తం చదివినా, ఈ శ్లోక తాత్పర్యం ఒక్కటి మనసులో నిలిస్తే గీతాఫలం చేకూరినట్లే. అనన్య చింతతో 
భగవంతుడిని చింతిస్తూ ఎడతెగకుండా ధ్యానిస్తూ ఎవరుంటారో వారి యోగక్షేమాలను భగవంతుడు వహిస్తూ ఉంటాడు. 


మహాభారత కురుక్షేత్ర యుద్ధరంగంలో ఎడమవైపు మోహావృతమైన కౌరవసైన్యం. కుడివైపు శ్రీకృష్ణుడిని శరణువేడిన 
పాండవ సైన్యం. భగవానుడైన పార్ధసారథి ఆ త్రాసుకు మధ్యవర్తి అయిన ధర్మసూచి. పాండవుల యోగక్షేమం వహించిన వాసుదేవుడు 
గీతద్వారా తత్వాన్నీ, భారతకథా తత్వాన్నీ వ్యాఖ్యానించి చెప్పాడు. అందుకే భగవద్గీత భారతాత్మ! 

ఆధ్యాత్మికంగా అనుశీలిస్తే మహాభారతం అంతఃకరణ ప్రవృత్తుల అంతస్సంఘర్హ్షణ స్వరూపమే. కౌరవులు ఆసురీ ప్రవృత్తులు, 
పాండవులు దైవీ ప్రవృత్తులు. దైవీప్రవృత్తుల యోగక్షేమం చూచే పరమాత్ముడు శ్రీకృష్ణుడు. మహాభారతేతిహాసం కార్పణ్య 


దోషోపహతులైన మానవులను భగవంతుడు ఉద్ధరించే దివ్యప్రస్థానమే. ఉదాహరణకు గీతలోని ప్రతివాక్యాన్నీ భారతపరంగా 
వ్యాఖ్యానించ వచ్చును. మచ్చునకొక ఉదాహరణం. 


“ధ్యాయతో విషయాన్‌ పుంసః । సంగ స్తే షూపజాయతే। 
సంగాత్‌ సంజాయతే కామః । కామాత్‌ క్రోధో2 భిజాయతే ॥ 
క్రోధా దృవతి సమ్మోహః | సమ్మోహాత్‌ స్మృతివిభ్రమః 
స్మృతి భ్రంశా ద్బుద్ది నాశః । బుద్ది నాశాత్‌ ప్రణశ్యతి.” (భ.గీ.. 2. 62, 63) 


ఎప్పుడూ శబ్బాది విషయాలను గురించి ఆలోచించేవారికి వాటిమీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వలన కోరికలు 
పుట్టుతాయి. కోరికలు కోపం కలుగజేస్తాయి, కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. ఆ అవివేకం వలన మరపు, మరపువలన 
బుద్ది నశించటం, బుద్ధినాశం వలన తానే నశించటం జరుగుతుంది - అని గీతాకారుడి ప్రవచనం. 


గీతాకారుడి సూక్తి దుర్యోధనుడిపట్ల స్పష్టంగా అన్వయిస్తుంది. దుర్యోధనుడు మూర్తికట్టిన క్రోధం. ఆ క్రోధానికి కారణం 
పాండవుల రాజ్యంమీద ఉన్న తీవ్రమైన కాంక్ష. పాండవులను చంపిగాని, అన్యాయంగా వారిని మోసగించి కాని రాజ్యసంపదను 
కాజేయాలన్న దురాశ అతడి క్రోధానికి బీజం. ఆ క్రోధం అనేక కార్యాలను అతడిచేత చేయించింది. అతడి కోపం అతడిలోని 
వివేకాన్నీ, జ్ఞానాన్నీ మట్టుపెట్టింది. సదసద్‌ జ్ఞానాన్ని కోల్పోయి బుద్ధిహీనుడయ్యాడు. చివరకు పాండవులతో పోరి తననూ తనవారినీ 
నాశనం చేసికొన్నాడు. ఇట్టి దీనస్థితి పార్టుడికి రాకుండా, పాండవులకు ఏర్పడకుండా శ్రీకృష్ణుడు గీతాబోధ చేసి రక్షించాడు. రోషమయ 
మహాతరువైన దుర్యోధనుడికి మూర్తి కట్టిన మోహమైన ధృతరాష్టుడు మూలం. ధర్మతరువైన ధర్మరాజుకు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు 
మూలం. 


తన జీవన ప్రస్థానానికి ధృతరాష్రుడిని మూలంగా ఎన్నుకొనాలా? శ్రీకృష్ణుడిని మూలంగా నిలుపుకొనాలా? అన్నదే మానవుడి 
జీవిత పరమార్థ సమస్య. దానికి తగినమార్గం చూపించే జ్ఞానజ్యోతి గీత; దాని వెలుగు మహాభారతం. 


3. భీష్ముడు: అమృతత్వ సాధన 

భీష్ముడి పేరును అధికరించి నామకరణం చేయబడిన భీష్మపర్వం మహావీరనాయక మైన కావ్యంగా గోచరిస్తుంది. కౌరవ 
మహాసేనాధ్యక్షుడుగా అభిషిక్తుడైన భీష్ముడు అంపశయ్యమీద పరుండి అసువులను విడవటానికి ఉత్తరాయణ పుణ్యకాలం 
వరకు విరక్తుడై విశ్రమించిన ఊర్జితకథ ఇందులోని ఇతివృత్తం. అయితే, భీష్ముడి కథ ఆదిపర్వం నుండే ఆరంభమయింది. 


శాంతిపర్వం దాకా సాగుతుంది. భీష్మసర్వం ఒక విశ్రాంతిస్థానం. భీష్ముడిలోని ఇచ్చాశక్తి భీష్మసర్వం దాకా కథను నడిపింది, క్రియాశక్తి 
భీష్మపర్వంలో తన విభూతిని ప్రదర్శించింది, జ్ఞానశక్తి శాంతిపర్వంలో ప్రకాశించింది. శక్తిత్రయ ప్రవర్తనలో శక్తిమంతుడు భీష్ముడు. 


భీష్ముడికి కురుకుల పితామహుడనీ, కురుకుల గురువనీ ప్రసిద్ది ఉన్నది. భారతేతిహాసంలో నాయక ప్రతినాయకులైన 
పాండవ కౌరవులకు ఆయన తాత. అందువలన ఆయన లౌకికంగా పితామహుడయ్యాడు. అతడు కురువంశంలో విశిష్టమైన 
త్యాగవీరానికి బ్రహ్మకల్పుడు. అందువలన ధర్మపరంగా భీష్ముడు పితామహుడు, ద్రష్ట, స్రష్ట. అతడి జీవితమే అతడి సందేశం. 
చతుర్విధ పురుషార్థ లక్షితమైన ఉత్తమజీవితంలో బ్రహ్మచర్యాశ్రమ మూలమైన త్యాగప్రవృత్తి ఎట్లా ధర్మబద్ధమైన జీవితాన్ని సార్థకంగా 
సాధించగలుగుతుందో లోకానికి ప్రదర్శించి చూపిన ప్రజ్ఞానిధి భీష్మాచార్యుడు. కురువంశ మహాసాగరంలో అమృతం కొరకు 
మథనం సాగింది. అందులో కవ్వంవలె నిలిచిన మందర మహాపర్వతం భీష్ముడు. దైవీప్రవృత్తులైన పాండవు లొకవైపు, ఆసురీ 
ప్రవృత్తులైన కౌరవులు మరొకవైపూ రాజ్యధర్మ మనే శేషుడిని కవ్వపు త్రాడుగా చేసికొని సముద్రమథనం చేశారు. అందులో 
మాయాద్యూతం వలన ఒకసారీ, మహాయుద్ధం వలన మరొకసారీ హాలాహలం ఉద్భవించింది. ఈ రెండు దశలలోనూ సాక్షీభూతుడుగా 


పీఠిక - 5 


నిలిచిన అచలమూర్తి భీష్ముడు. అయితే సముద్ర మథనం నుండి పుట్టిన మహాపదార్థాలను సవ్యమైన వ్యక్తుల కందే ప్రయత్నంలో 
తన పాత్రను స్థిరభావంతో నిర్వహించిన స్థితప్రజ్ఞుడు భీష్ముడు. హాలాహలాన్ని మహాశివుడుగా ధర్మరాజు మింగాడు. ఆవిర్భవించిన 
అమృతాన్ని ఆసురీప్రవృత్తుల కందకుండా దైవీప్రవృత్తులకు అందజేసిన అద్భుతమూర్తి అరవిందాక్షుడైన శ్రీకృష్ణుడు. ఈ తత్త్వాన్ని 
తెలిసికొనటానికి మూడు మెట్ల నిచ్చెనగా తోడ్పడేది భీష్మచరిత్రం. 

ఆంధ్రమహాభారతం అందించే సందేశం అమృతత్వసాధనమని తెలిసికొన్నాం(చూడండి: ఆదిపర్వ పీరిక). అమృతత్వ సాధనలో 
ఒక అపూర్వ మార్గాన్ని ఆవిష్కరించిన విశిష్టవ్యక్తి భీష్ముడు. 


కన కర్మణా, న ప్రజయా, ధనేన 
త్యాగే నైకే అమృతత్వ మానశుః” 
అన్న వేదవాక్యానికి వ్యాఖ్యాన ప్రాయమైన జీవితాన్ని గడపిన సార్థకపురుషుడు భీష్ముడు. 
“కర్మణ్యేవాధికార స్తే, మా ఫలేషు కదాచన” (భ. గీ. 2.47) 


అని భగవద్గీత. భీష్ముడు బ్రతుకంతా విధ్యుక్త కర్మాచరణాన్ని నిరంతరాయంగా ఆచరించాడు. కాని, దానివలన ఫలాన్ని 
ఎన్నడూ కోరలేదు. అందువలన అతడి జీవితం ఒక కర్మవీరమార్గమై సాగింది. అయినా, ఆయన వంశరక్షణ కొరకు, ధర్మపోషణ 
కొరకు చేసిన మహాకార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. భీష్ము డంపశయ్య మీద పరుండి అటు అర్జునుడికీ, ఇటు 
దుర్యోధనుడికీ చెప్పిన ఈ [కింది మాటలు భీష్ముడి మరణ వాజ్మూలాల వలె ఉన్నాయి. విధ్యుక్త ధర్మకర్మలను గురించి మనుమళ్ళకు 
ఆయన చేసిన ప్రబోధాలు ఎట్టా ఫలించక పోయాయో దిజ్మాత్రంగా సూచిస్తున్నాయి. 

1. అర్జునుడితో పలికిన మాటలు: 


(3 


నారదుచేత నిన్ను మునినాథుని గాంగ నెజింగి యుండుదున్‌; 

శౌరియు నీవు. గూడిన నసాధ్యము లెవ్వియు లేవు; దర్పదు 

ర్వారు6ండ వైన నీ వలని వైరము గీడని చెప్పంజెప్ప స్తీ 

కౌరవరాజు మాన(డు; దెగం జెడు గా కిటమీ6ద భీముచేన్‌”. (భీష్మ. 3. 434) 
2. దుర్యోధనుడికి చెప్పిన హితోక్తులు: 


మ. “నరు డత్యద్భుత విక్రముం, డతని కా నారాయణుం డాప్తుం డె 
వ్వరికిన్‌ వీరి జయింపరాదు; సమరావష్టంభముం దక్కి ధ 
ర్మరతుం డైన యజాతశత్రునకు నింద్రప్రస్థమి; మ్మర్గరా 
జ్యరమం బొందుము; మీరు గొందజియినన్‌ జాకున్న నీ కొప్పదే?' (భీష్మ. 3. 436) 


పార శ్రీకృష్ణులు నరనారాయణులని తెలిసికూడ వారి నాశ్రయించలేక హస్తినాపుర సింహాసన రక్షలోనే జీవితాన్ని గడిపి 
యుద్దానికి దిగాడు భీష్ముడు. నరనారాయణులను ఆశ్రయించుమని దుర్యోధనుడిని ఒప్పించలేక వరుగుతోపాటు చేట ఎండినట్టు 
మహాభారతయుద్దంలో కౌరవులతోపాటు తాను కూడ తనువు వాల్చాడు. అతడు సాధించిన దానికంటె సాధించనిదే మిన్నగా 
మిగిలిపోయింది. తండ్రికి, తల్లులకు, తల్లులకొరకు ఇచ్చిన మాటలతో జీవితాన్ని కర్మబంధాలతో బందీ చేసికొన్నాడు భీష్ముడు. 
అందువల్ల ఆయనకు కర్మలవలన మరణమే లభించింది కాని, అమృతత్వం సిద్ధించలేదు. 


సంతానం చేత అమృతత్వం సిద్ధించదనే సూక్తికి భీష్ముడి చరిత్ర ఉదాహరణం. హస్తినాపుర సింహాసనాన్ని పాలించిన 
మహారాజులలో భీష్ముడివలె పెండ్లి పెటాకులు లేకుండ, సంతానావకాశం లేకుండ నిలిచిన వారు ఎవ్వరూ లేరు. సత్యవతిని 
తండ్రి కిచ్చి వివాహం చేయటం కొరకు పిల్లలు పుట్టకుండా ఉండే బ్రహ్మచర్యాన్ని జీవితాంతం చేపట్టాడు. పిల్లలు లేరని గాని, 
పున్నామనరకం కలుగుతుందని గాని ఆయన చింతపడలేదు. బహుశః ధృతరాష్ట్ర సంతానాన్ని చూచిన తరువాత సంతానం వలన 
అమృతత్వం లభించదనే నిశ్చయానికి వచ్చి ఉండి ఉంటాడు. 


సంపద వలన అమృతత్వం లభించదన్న సత్యాన్ని తెలిపి, రాజ్యసంపదను త్యజించి, కన్నతండ్రి కరుణను వరాలుగా 
పొందాడు. అవి - అవధ్యత్వం, ఇచ్చామరణం. ఈ రెండూ అమృతత్వ సిద్ధికి లౌకిక ఫలాలు. త్యాగం వలన కలిగిన తరగని 
సంపదలు. చంపబడటం లేని వాడికి మరణం ఉండకూడదు. మరణం లేకపోవటం మాత్రమే అమృతత్వం కాదు. మరణభీతిని 
జయించటం అమృతత్వం. భీష్ముడు దానిని సాధించాడని పూర్తిగా చెప్పలేము కాని, మరణిద్దామనే సంకల్పం అతడికి కలిగేంత 
వరకు ఆయనకు మరణభీతి లేదు. అంపశయ్యమీద పరున్న భీష్ముడు మృతుడు కాడు. దేహభ్రాంతిని త్యజించి అమృతత్వ సిద్ధి 
పొందినవాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వరకు దేహంలో ప్రాణాలను బిగబట్టి, ధర్మరాజుకు మహాధర్మ విశేషాలను విపులంగా 
చెప్పి ఆత్మవివేకంతో ప్రాణాలను వదలిన భీష్ముడు మృతిని జయించిన రాజయోగి. 


భారతంలో అమృతత్వం సాధించింది ఇద్దరే. 1. భీష్ముడు, 2. ధర్మరాజు. ఇద్దరూ త్యాగమూర్తులే. ఒకరు బ్రహ్మచారిగా 
సంసారంలో నివసిస్తూ వీరవ్రతం సాగించి ఫలాన్ని త్యజించి అమృతు డయ్యాడు. మరొకడు సంసారిగా సంసారంలో నివసిస్తూ 
భోగవాంఛను త్యజించి శమాన్ని సాధించి నిస్సంగ ప్రవృత్తితో జీవించి రాజర్షిగా మారి స్వర్గాన్ని సైతం ధర్మంకొరకు త్యాగం చేసి, 
బొందితో స్వర్గాన్ని పొంది అమృతత్వానికి అమరత్వ సిద్ధితో సజీవ వ్యాఖ్యానం చెప్పినవాడు ధర్మరాజు. తాత భుజాలమీద కెక్కి 
కూర్చున్న ధర్మరాజు అతడికంటె అంతెత్తుగా కనపడతాడు. అమృతత్వానికి తాత మనుమళ్ళు బొమ్మ బొరుసులు! 


4. భీష్ముడు సమగ్ర యుద్ధరనవీరుడు 


భారత వీరులలో భీష్ముడు సమగ్రయుద్ధ వీరరసమూర్తి. అతడిలో గోచరించే ప్రవృత్తులన్నీ యుద్దవీరాన్ని పోషించి దానికి 
సమగ్ర స్ఫూర్తిని సాధించిపెట్టాయి. భీష్మోదంతం - ప్రత్యేకించి భీష్మపర్వేతివృత్తం దానికి చక్కని ఉదాహరణం. 


బ్రహ్మచేత వీరం మూడు విధాలుగా విభజించబడిందని భరతమహర్షి పేర్కొన్నాడు. 


“ దానవీరం, దయావీరం । యుద్ధ వీరం తథైవ చ 
రసం వీర మపి ప్రాహ । బ్రహ్మా త్రివిధ మేవ చి (నాట్య. శా. 4. 80) 


ధనంజయాదులు కూడా వీరాన్ని మూడు రకాలుగా పేర్కొన్నారు. “స చ దయా రణ దాన యోగా త్రిథా' అని దశరూపకం. 
కాని, భరతుడు చెప్పిన దాన ధర్మయుద్ధ వీరాలకు బదులు దయాదాన యుద్ధాలను (ధర్మవీరాన్ని వదలి) పేర్కొన్నారు. విద్యానాథాదులు 
ధర్మవీరాన్ని కలిపి, దాన ధర్మ దయా యుద్దాలని వీరాన్ని నాలుగు విధాలుగా నిర్ణయించారు. అంతటితో ఆగక రసగంగాధర 
కారుడు వీరాన్ని ఎనిమిది విధాలుగా వింగడించాడు. అవి: యుద్దవీరం, దానవీరం, దయావీరం, ధర్మవీరం, సత్యవీరం, పాండిత్యవీరం, 
క్షమావీరం, బలవీరం అనేవి. అష్టవసువులలో ఆఖరివాడైన ప్రభాసుడి అవతారంగా పుట్టిన భీష్ముడు ఆ ఎనిమిదిమంది యొక్క 
వీరలక్షణాలను సంపుటీకరించుకొని సార్ధకవీర జీవితం సాగించినట్లుగా అష్టవిధ వీర ప్రవృత్తులను ప్రకృష్ణంగా ప్రదర్శించి యుద్ధవీరంలో 
పరమేశ్వరుడివలె అష్టమూర్తిగా ఆదర్శప్రాయుడైనాడు భీష్ముడు. 


లాక్షణికులలో కొందరు వీరమంటే యుద్ధవీరమనే భావించినట్లు వారి లక్ష్య లక్షణాల వలన స్పష్టమౌతున్నది. వీరరస 
భేదాలలో యుద్ధవీరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వీరరస భేదాలన్నీ యుద్ధవీరమనే కుదురునుండి పుట్టాయనీ, యుద్దోత్సాహ 


పీరిక - 7 


మూలంగాని వీరరస భేదాలకు జెజ్జుల్యం ఉండదనీ కొందరి అభిప్రాయం. శారదాతనయాదులు చేసిన వీరరస భావన ఈ 
తాత్సర్యాన్ని వ్యక్తం చేస్తుంది. “విరుద్దాన్‌ రాతి హంతీతి వీరశబ్దస్య నిర్వహః। వివిధం చ విచిత్రం చ లాతిజనాతికృంతతి। ఏవంవా 
వీరశబ్బార్థః కథితః పూర్వసూరిభిః | (పేరయత్యత్ర విద్విష్టా నితి వీరో నిరుచ్యతే' (భావప్రకాశమ్‌. 2 అధికరణం) భీష్ముడు పుట్టింది 
మొదలు అంపశయ్యకు చేరేంత వరకూ శత్రు నికృంతన రూపమైన ఉత్సాహాన్ని ప్రదర్శించి మహాయుద్ద వీరుడుగా ప్రశస్తిగాంచాడు. 
ఆయన తరంలో ఆయనను మించిన యోద్ద లేడు. అతడు భీష్మంగా ప్రతిజ్ఞలు చేయగలడు, భీష్మంగా యుద్దాలు చేయగలడు, 
భీష్మంగా శత్రువులను హింసించగలడు, చివరకు భీష్మంగా ప్రతాపాన్ని ప్రదర్శించగలడు. ఆయన చేసిన వీరకార్యాలే ఆయనకు 
పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆయన రాజ్యాన్నీ, వివాహాన్నీ త్యాగం చేయటంలో కూడా భీష్మత్వం కనపడుతుంది. కాశీరాజు 
కూతుళ్ళను బలప్రయోగంతో తెచ్చి తమ్ముడికి వివాహం చేసే యత్నంలోనూ, అంబతో, ఆ మాటకు వస్తే పరశురాముడితో కూడా 
ప్రతిజ్ఞాబద్ధమైన ధర్మరక్షణం కొరకు ధర్మయుద్దాన్ని భీష్మంగా చేశాడు. క్షత్రియధర్మాన్ని అనుసరించి మహాభారత యుద్ధంలో 
పదిరోజులపాటు పగరను పరిపరివిధాల భీష్మంగా సంహరించాడు. అంతే భీష్మంగా దానదయాగుణాలతో ప్రాణత్యాగ రహస్యాన్ని 
ధర్మరాజుకు చెప్పగలడు. అతడిది ప్రధానంగా యుద్దవీరం, దానికి పోషకంగానూ, దానిలోనుండి పుట్టి పెరిగిన ప్రవృత్తులవలెనూ 
దాన, దయా, ధర్మ, సత్యవీరాలూ, శాంతిపర్వంలో పాండిత్యవీరమూ ప్రత్యక్షం అవుతాయి. అందువలన భీష్ముడు యుద్దవీర 
విశ్వరూపుడు - అనటంలో అనుమానం లేదు. 


వీరరస వీరుడి జీవితంలో యుద్ధం ధర్మబద్ధంగా ప్రయుక్తం కావాలి. లేదా, యుద్ధం ధర్మసాధన కుపయోగించాలి. 
అంటే- కీర్త్యాదులను గాని, ప్రజారక్షణాన్ని గాని లక్షించి వీరుడు శత్రువులతో పోరాడినా, అది యుద్ధ ధర్మ విరుద్ధంగానూ, 
న్యాయవిరుద్ధంగానూ ఉండరాదనటం మొదటిది. క్షత్రియులకు యుద్ధం కులధర్మం కావటం రెండవది. 


“స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్తసి । 
ధర్మా్యాద్ది యుద్దాచ్చేయో 2న్యత్‌ క్షత్రియస్య న విద్యతే” | (భ. గీ. 3.31) 


అనే గీతావాక్యాన్ని అనుసరించి క్షత్రియులకు యుద్ధం ఒక విధమైన ధర్మసాధనరూపమైన కర్మ బెతున్నది. మొత్తంమీద 
ధర్మవిరహితమైన యుద్ధం వీరరస మని పిలవబడదు. భీష్ముడు యుద్ధవీరుడే అయినా అధర్మయుద్దాన్ని ఆశ్రయించనివాడు. 


5. విషాద గంభీర యుద్ధవీరుడు 


అయితే, భీష్ముడి జీవితం స్వీయప్రయోజనం కంటె పరప్రయోజనం కొరకే ఎక్కువగా అంకితమైనట్లు స్పష్టమౌతుంది. 
ఆయన చేసిన యుద్ధాలవలన ఆయనకు స్వయంగా లాభించినది తక్కువ. “పరోపకారార్థ మిదం శరీరం” అన్నట్లు సాగింది 
ఆయన జీవితయాత్ర. చేసిన ప్రతిజ్ఞలు ఆయనవే అయినా వాటి ఫలితాలు ఆయనవి కావు. 


ధనుర్విద్య నేర్చిన బాలభీష్ముడు గంగానదికి బాణాలతో వారధికట్టి తండ్రిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. స్వీయజీవిత 
గంగా ప్రవాహానికి తన వీరవ్రతాన్నే వారధిగా చేసికొన్నాడు. యువరాజుగా అనేక విజయాలు సాధించి తండ్రికి సామ్రాజ్యాన్ని 
విస్తరించి పెట్టాడు. శత్రుభయంకరుడుగా ప్రశస్తి గాంచాడు. అఖిల భారతంలో మేటివీరు డనిపించుకొన్నాడు. అయినా, ఆయన 
పరాక్రమం ఆయనకు వ్యక్తిగతంగా మహారాజు కావటానికి గాని, రాజ్యాన్ని పాలించటానికి గాని ఉపయోగపడ లేదు. స్వార్థ 
త్యాగరూపమైన అతడి ఉదాత్త స్వభావం ఆయన జీవితాన్ని ఉజ్జ్వలం చేసింది. కాని, అతడి ఊర్జితమైన జీవితాన్ని పరులకు 
ఉపాంగంగా మార్చింది. అందువలన భీష్ముడు విషాదగంభీర యుద్దవీరుడై తన జీవితాన్ని పరోక్షంగా పరధర్మానికి ఉపకరణంగా 
మార్చుకొని ఉపజీవించవలసి వచ్చింది. దానికి దైవికమైన కారణం ఉన్నది. ఆయన వసువులలో చివరివాడు. శప్తుడు. మిగిలిన 
వసువులకోర్కెమీద భూలోకంలో దీర్భకాలం ఉండిపోయినాడు. సంసారబంధం లేకుండా, సంతానబాధలు లేకుండ సుదీర్హజీవితం 


పీరిక - 8 


ఒక ప్రయోజనం కొరకు సాగించి మరల దేవలోకం చేరే నిర్ణీత ప్రణాళికతో, గంగాదేవి అనుగ్రహంతో శంతనుడి పుత్రుడుగా 
పుట్టాడు. అంటే - ఆయన జాతకం ఆయన విధి సంకల్ప ఫలమే. 


శప్తుడైనవాడు సామాన్యంగా శుద్ద ప్రవృత్తి కలిగి ఉండడు. మిశ్రప్రవృత్తి కలిగి ఉంటాడు. భీష్ముడు స్వయంగా ఉదాత్తుడైన 
త్యాగవీరుడు. కాని, ఆయన జీవితం ఉదాత్తులు కాని రాజుల కొరకు ఉంకువ పెట్టబడింది. వారిని కాపాడటమే జీవన వ్రతమైపోయింది. 
వారికొరకు యుద్దాలు చేశాడు. మాటలు పడ్డాడు. చివరకు శిఖండి రూప మృత్యువును సంపాదించుకొన్నాడు. జీవితమంతా 
మిశ్రప్రవృత్తితో, అంతస్సంఘర్షణతో, విధిప్రేరితమైన జీవనస్థితితో గడపవలసి వచ్చింది. కలి పేర్కొన్నట్లుగా భీష్ముడు దైవప్రవృత్తి 
కలిగిన ఉత్తముడైనా, అధర్మ ప్రవర్తకులైన ధృతరాష్ట్ర దుర్యోధనులను సరిదిద్దలేడు. నీతులు చెప్పినా వారిని నీతిమంతులను 
చేయలేడు. దానితో తాను పెంచిన బిడ్డలే తనను అవజ్ఞ చేస్తున్నారని తెలిసినా ప్రభుత్వం తన చేతిలో లేదు కాబట్టి వారిని 
శాసించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అట్లని హస్తినాపురాన్ని వదలి వెళ్ళలేకపోయాడు. దుర్యోధనుడి పక్షాన యుద్దం 
చేయకుండా ఉండలేకపోయాడు. దానికి కారణం ఎంత శక్తిమంతుడైనా అతడు హస్తినాపుర సింహాసనానికి అంగభూతుడే అంగరక్షకుడే 
అన్న వాస్తవం. అది అతడి జీవితంలో నిండిన ఎంతటి ధర్మమో అంతటి విషాదరేఖ. దానికి దైవికమైన కారణం అతడిలోని 
రాక్షసావేశం. కలి చెప్పిన కథనం దానికి సాక్ష్యం. “భీష్మ ద్రోణ కృపాదులు గొందజు దేవాంశ సంభవులైనను దదీయ భావంబులు 
రాక్షసావేశంబు నొందెడు. దానంజేసి వారు నిర్ణయులై విమూఢులుం బోలె నన్యోన్య పరుషంబులు పలుకుచు నలుక మిగులం 
బుత్రపౌత్ర మిత్ర భ్రాతృ శిష్యగురు బాల వృద్ధజన భేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన 
వివిధాస్త్ర శస్త్రంబుల.6 బాండవపక్ష క్షయంబు గావింపంగలవారు” (ఆరణ్య. 6.46) ఈ రాక్షసావేశం భీష్ముడి గంభీర విషాద పాత్రలోని 
సహజలోపం (ట్రాజిక్‌ ఫ్లా). దానివలననే అతడికి విషాదాంతం కలిగింది. 


భీష్మజీవితంలో ధర్మం (గ్రీష్మర్తువువలె అతడికి అనంత తాపాన్ని కలిగించింది. దానికి కారణం అతడిలో అప్పుడప్పు డావేశించే 
రాక్షసావేశమే. దానివలన అతడిలోని దేవాంశకు మబ్బుక్రమ్ముతుంది. దేవాంశ సంభూతులు ఎవరైనా అతడిలోని దేవాంశను 
జాగృతం చేస్తే అతడు మరల దేవచైతన్య ప్రకృతిని ప్రదర్శిస్తాడు. భారత కథలోని భీష్మజీవిత ఘట్టాలన్నీ ఇందుకు తార్కాణాలే. 
భీష్మపర్వం ఆయన జీవితంలో సాగిన చరమ యుద్ధవీర ఘట్టాన్ని విస్తృతంగా ఆవిష్కరించిన వీరగాథ. 


కురుసభలో శ్రీకృష్ణుడి రాయబారం జరిగినప్పుడు శుద్దధర్మ చైతన్యాన్ని త్రికరణశుద్ధిగా ప్రదర్శించిన దేవాంశ 
సంభూతుడుగా భీష్ముడు కనపడతాడు. దుర్యోధనుడిని మందలించాడు, కౌరవులకు న్యాయాన్ని బోధించాడు. ధర్మాలను 
వివరించాడు. హితవును మిత్రుడివలె చెప్పాడు, కులవృద్భుడుగా వంశక్షేమాన్ని గురించి ప్రజాక్షేమాన్ని గురించి ప్రబోధించాడు. 
అయినా అధర్మవర్తనుడై, పాండవులపై యుద్దాన్ని ప్రకటించిన దుర్యోధనుడినుండి దూరం కాలేకపోయాడు. దుర్యోధనుడు 
తనను సర్వసైన్యాధ్యక్షుడవు కమ్మని కోరినప్పుడు అధర్మ యుద్దానికి సారథ్యం వహించలేనని మొగమాటం లేకుండా 
చెప్పలేకపోయాడు. కర్ణుడి దొక విధమైన సేవాధర్మం. భీష్ముడి దొక బంధుధర్మం. భీష్ముడు ధృతరాష్టుడు పెట్టిన కూడు 
తిన్నాడు కాబట్టి, అన్నం పెట్టినవాడు అన్యాయం చేయమన్నా చేయకతప్పదన్నట్లు పోషకుడికి దాసుడై యుద్ధం చేయటానికి 
అంగీకరించాడు. దుర్యోధనుడితో ఆతడన్న మాటలు- 


ఆ. “మీరు పాండుసుతులు నారయ నా కొక్క | రూప; కార్య మున్న రూపు వలుక 
వలయు; గయ్యమైన వత్తు; మీలోన నా । యునికి చందమునకు నుచిత మిదియ. 


క సేనాధిపత్యమును దగం। బూనెద; నను మార్కొనంగ6 బురుషుల నుర్విం 
గానం గిరీటికి నొక్కని 1కే నోర్వ; నతండు శరము లెక్కు డెజుంగున్‌. 


పీర్రిక్ర - 9 


క. సెబివారి నెల్లం దరమిడి | నజకుదు. ; బాండుక్షితీశనందనులను రూ 
పజసేయం జేయాడదు; । దజుమరు నా మీద నత్యుదగ్రత వారున్‌.' (ఉద్యో. 4. 148 - 150) 


దుర్యోధన పక్షంలో ఉండటం ఉచితమని భావించి, కౌరవ సైన్యాధ్యక్షపదవిని చేపట్టాడు భీష్ముడు. అయితే కిరీటితో 
సమంగా పోరలేననీ, పాండవులను చంపటానికి మనసు రాదనీ పేర్కొన్నాడు. కాగా, ఇక భీష్ముడి చేతిలో చనిపోయే వారెవరు? 
కౌరవపాండవులు కాక మిగిలిన పాండవపక్షంలోని వీరులు, సైనికులు. వారెవరూ భీష్ముడితో సరిరారు కాబట్టి పోరిలో వారిని 
నిర్దాక్షిణ్యంగా చంపటం భీష్ముడి యుద్ధ ప్రయోజనం. ఇందులో పాండవులను చంపనని చెప్పటం దేవప్రవృత్తి. కౌరవుల పక్షాన 
యుద్ధంలో దిగి పాండవ సైన్యాన్ని చంపే తీవ్రయత్నం చేయటం రాక్షసావేశం. 


6. భీష్ముడిలోని దేవప్రవృత్తి, రాక్షసావేశం 


భీష్ముడిలో సహజసిద్ధంగా అమరి ఉన్న దేవరాక్షస ప్రవృత్తులు అప్పుడప్పుడు తమ అస్తిత్వాలను ఒకదానికంటె మరొకటి 
అధికంగా ప్రదర్శితం చేసికొనటం భీష్మపర్వంలో కానవచ్చే వెలుగునీడలు. ఉభయపక్ష నాయకులలో ధర్మరాజు దైవీప్రవృత్తి 
కలవాడు గాబట్టి అతడితో కూడినప్పుడు గాని, అతడి ప్రసక్తి వచ్చినప్పుడు గాని భీష్ముడిలో దేవప్రవృత్తి సాత్త్విక చైతన్యంతో 
ఉదాత్తంగా లేస్తుంది. దుర్యోధనుడు ఆసురీప్రవృత్తి కలవాడు కాబట్టి అతడితో కూడినప్పుడు భీష్ముడిలోని రాక్షసావేశం ఉవ్వెత్తున 
ఎగిరిపడుతుంది. 


భీష్మసర్వంలో ధర్మరాజు భీష్ముడిని దర్శించే రెండు ఘట్టాలూ చరిత్రగతిని మార్చగలిగినంత శక్తిమంతాలైనవి. దైవీప్రవృత్తుల 
సంయోజనం వలన గలిగే దివ్యవిభూతుల వంటివి. 


పాండవులను చంపలేను, అర్షునుడిని జయించలేను, అయినా యుద్ధం చేస్తానని పూనుకొన్న తాతగారి మనః ప్రవృత్తిని 
ధార్మికంగా, రాజనీతిపరంగా విశ్లేషించగలిగిన వివేకవంతుడు ధర్మరాజు. పాండవులకు అండగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. అతడు 
సాక్షాన్నారాయణావతారమని తెలిసిన నాటి ఆత్మజ్ఞానులలో భీష్ముడు ఒకడు. రాక్షసప్రవృత్తుల నడుమ నివసిస్తూ కూడా తన 
దేవ ప్రవృత్తిని రక్షించుకొన్న సాత్విక రాజసమూర్తి భీష్ముడు. పాండవులను చంపలేక పోవటానికి పాండురాజు మీది మమకారం ఒక 
కారణం కావచ్చును. అతడికి ప్రతిబింబమైన అర్జునుడిని చూస్తే అందుకే అంతటి అభిమానం. చిన్నప్పుడు మట్టిలో ఆడుకొంటున్న 
పార్టుడిని ఎత్తుకొని ఆ మట్టిని తన కంటించుకొని, బిడ్డల నెత్తలేని తన అంతస్తాపం తీరేటట్టు పాండురాజు గుణగణాలను 
స్మరించుకొంటూ ముద్దుపెట్టుకొనేవాడట! అట్టి తాతను చంపవలసి వస్తే అర్జునుడి మనసు మాటిమాటికీ కటకటపడింది. అది 
ముగ్ధమైన మమకారం. ధర్మరాజును చూస్తే అపరిమితమైన గౌరవంతో కూడిన వాత్సల్యం భీష్ముడికి. ధర్మజుడి హృదయంలోని 
లోతు తాతకు తెలుసు. మనుమడు తాతకు దగ్గులు నేర్చగలడని కూడా తెలుసు. పాండవాగ్రజుడు పితామహుడికి ధార్మికపథంలో 
వారసుడు. పాండవమధ్యముడు పితామహుడి వీరరసపథంలో వారసుడు. అందుకే వారిని భీష్ముడు చంపలేడు. వారిని చంపితే 
భీష్ముడు తనను తాను చంపుకొన్నట్లే. ఏ అవిచ్చిన్న ధర్మవీర సంప్రదాయ రక్షణకొరకు భీష్ముడు నిలిచాడో దానిని హస్తినలో 
స్థాపించి ముందుకు తీసికొని పోగలిగినవారు పాండవులే. అందువలననే భీష్ముడు పాండవులను చంపడు. ఈ లోతును దుర్యోధనుడు 
తెలియలేడు. కొంత తెలిసికొన గలిగినవాడు కర్ణుడు. కాని, కర్ణుడు బైటపడడు. భీష్ముడు బైటపడతాడు కాని, దుర్యోధనుడిని 
వదలలేడు. ఇందులోని సూక్ష్మాన్ని తెలిసికొని, దానివలన లాభాన్ని కొల్లగొట్టగలవాడు ధర్మరాజే. 


కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానున్నది. ధర్మరాజు పాదచారియై కౌరవ సైన్యవ్యూహంలో ప్రకాశించే పితామహుడికి 
నమస్కరించాడు. 


పీఠిక - 10 


ఆ. “అనఘ! నీ కెదిర్చి యనిసేయువాండనై | ము న్ననుజ్ఞ గొనంగ నిన్ను6 గాన 
నెమ్మి వచ్చినాండ నీచేత దీవన । పడసి చనిన నేను బగజి గెలుతు.' (భీష్మ. 1. 156) 


అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు వ్యాఖ్యానించినట్టుగా అది లోకమర్యాద కావచ్చును. విజయం పొందే ఒక ధర్మమర్యాద 
కావచ్చును. లేదా, “మెత్తని పులి అయిన ధర్మజుడి రాజనితిలోని ఒక ఎత్తుగడ కావచ్చును. ధర్మజుడి యుద్ద తంత్రం ఫలానుమేయం 
కాబట్టి లోతైనది. 


భీష్ముడు భోలాశంకరుడు. నమస్కరించిన మనుమడిని చూచి ఆయన హిమవన్నగమంతా చెమ్మగిల్లినట్లు ఆరుడయ్యాడు. 
సమకాలీనులైన ధర్మవీరులలో ప్రథమ గణ్యుడైన యుధిష్టరుడు సమరాంగణంలో, శత్రుపక్షంనుండి వచ్చి, సామోపాయంతో, 
సాష్టాంగం చేయటమంటే సామాన్యం కాదు. అట్లా చేసిన మనుమడు తనకు ధర్మపథంలో వారసుడైన ధర్మరాజే. చేసినందుకు 
లోన ఉప్పొంగిపోయాడు. ఒకవేళ అట్లా చేసి ఉండకపోతే శాపమిచ్చి ఉండేవాడట! అది ఆయనలోని రాక్షసావేశం. దానిని గుర్తించి 
ధర్మరాజు దానికి విరుగుడు పెట్టాడు. ఆ తరువాత ధర్మరాజు కోరింది యుద్దానికి అనుజ్ఞ, శత్రువులను గెలవటానికి దీవెన. ఇట్టా 
అడగగలిగింది మెత్తనిపులి మాత్రమే. కోదండ మెత్తితే పాండవులను నిర్జీవులను చేయగలిగిన పరాక్రమం కలవాడు భీష్ముడు. అత 
డిచ్చే అనుజ్ఞ వలన పాండవులకు ప్రాణాపాయం తప్పుతుంది. పగరను జయించే దీవెనవలన కౌరవపక్షంమీద గెలుపు సిద్ధిస్తుంది. 
దానిని తాత కరుణావేశంలో ఇచ్చాడు. అయితే భీష్ము డుండగా పాండవులకు శత్రువిజయం సాధ్యం కాదు. దానిని వరంతో 
పూరించదలచుకొన్నాడు భీష్ముడు. పాండవపక్షంలో యుద్ధం చేయుమని కాకుండా ఏదైనా వరాన్ని ప్రసాదించదలచాడు పితామహుడు. 
ధర్మజుడు ఆ అవకాశాన్ని అర్థవంతంగా సాధించుకొన్నాడు. 


“రారాజు పక్షమై రణము సేయుము! నాకు హితమగు కార్యంబు మతి. దలంచుము' అని గడుసుగా అడిగాడు. 
“హితమయే కార్యం' లో గూఢార్థం ఇమిడి ఉన్నది. దానిని భీష్ముడే తెలిసికొన దలచాడు. వివరించుమన్నాడు. “నిన్ను. బోర 
గెల్చు విధము బోధింపు' మని ధర్మరాజు తన మనసులోని గోప్యాన్ని తాతముందు పెట్టాడు. అందులో జెచిత్యం కూడా 
పాటించాడు. తాత చావకుండ తాము గెలిచే ఉపాయాన్ని కోరాడు. కౌరవులు హతులైనా భీష్ముడు జీవించి ఉండాలన్న కోరిక 
అందులో ధ్వనిమయంగా ఉన్నది. తాను జీవించి ఉండగా విజయం రాదని తాతగారు భావిస్తే వధోపాయం చెప్పుమని 
గూఢార్థం. భీష్ముడు గంభీరంగా నవ్వి ఊరుకోకుండా “నే నెదిరించి యుద్దం చేస్తే దేవతలకు కూడా విజయం అసాధ్యం" అని 
రాక్షసావేశంతో అనేశాడు. ధర్మజుడు సమయోచితంగా “అందుకే కదా నిన్ను నేను వేడటం'” అని గంభీరంగా గడుసుగా అన్నాడు. 
మనుమడి గాంభీర్యం చూచిన తరువాత తాతకూడ గంభీరుడైనాడు. మనుమడి నేర్చరితనంతో మనసు కరిగిపోతున్నా 
బిగబట్టుకొన్నాడు. బింకంగా ఇట్టా పలికాడు: 


చ. “చుట్టరికంబునన్‌ మనసు సొచ్చి ననుం గర౦గించి వేండినన్‌ 
దిట్టతనంబు. బోవిడిచి తీవ్రరణంబు కడంక దక్కి నే. 
బట్టిన యాయుధంబు పెడంబాపిన6 గాని వధింప6 బోల; ద 
ట్టిట్టన కేంగు; మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్‌'. (భీష్మ. 1. 159) 


దుర్యోధనుడి చేత ప్రేరితుడైన భీష్ముడు తనలోని రాక్షసావేశాన్ని పెంచుకొని తీవ్రరణ కౌతూహలాన్ని ప్రదర్శించాడు. ఆ 
ఆవేశాన్ని అణచుకొనేది దేవభావం. అది దైవీప్రవృత్తి అయిన ధర్మరాజు చేత జాగృతిచెంది ప్రసన్నమయింది. అంటే కౌరవ విజయానికి 
మూలమైన భీష్మప్రవృత్తిలోని రాక్షసమైన యుద్గోన్మాదం ధర్మజుడి కిచ్చిన వరమనే దివ్యౌషధంచేత క్రమంగా ప్రాణత్యాగోత్సాహంగా 
మారి దైవీప్ర వృత్తి యొక్క ఉన్నత శిఖరాన్ని అందుకొనాలి. ఆ సాధనతో భీష్ముడిలో పరివర్తన రావాలి. దానికి పదిరోజులు కావాలి. 
ఆ పరిణామ దశా దశకమే భీష్ముడి దశదిన యుద్ధ క్రమం. దానికి నాంది పలికింది ధర్మరాజుయత్నం. 


పీర్రిక - 11 


7. పదిరోజుల పోరు : పది పరిణామాల తీరు 


మొదటినాటి యుద్ధంలో భీష్ముడు రెండు రకాల ఒత్తిడుల మధ్య తరతమ భేదాన్ని నిర్ణయించుకొని వ్యవహరించాడు. 
మొదటి ఒత్తిడి దుర్యోధన పక్షానికి సంబంధించింది. అతడు భీష్ముడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి బాధ్యతల నొప్పగించాడు. 
కర్ణుడు యుద్ధంలో పాల్గొనగూడదని నియమం పెట్టినా కిమ్మనకుండ అంగీకరించి, అది భీష్ముడి మహావీర లక్షణమని ప్రశంసించాడు. 
అది భీష్ముడి అహాన్ని సంతోషపెట్టి ఉండవచ్చును. దానికి మించి దుర్యోధనుడు వ్యూహంలో భాగంగా భీష్ముడి రక్షను గురించి 
శ్రద్ధ తీసికొంటూ దుశ్శాసనుడి కిచ్చిన ఆజ్ఞలతో ఆయన మనసు ఆనందంలో మునిగిపోయింది. పిల్లలు చూపించే ఆప్యాయత ఆ 
బ్రహ్మచారి హృదయాన్ని ఆరం చేసివేసింది. 


క. ( కన్నాకు మనకు భీష్ముం | డిన్నరవరు6 గావవలయు నెమ్మెయి నైనం 
దన్నుం గాచిన నితడు జ । గన్నుతముగ రణమునం బగజ నడ6గించున్‌. 

ఆ. ఎల్లవార6 గాచు నిత6 డని యెప్పుడుం । దలంతు మితని( గావవలయు టేమి 
యని తలంచెదేని విను మిందటకు నిది | వినగవలయునట్టిపని కుమార! 

వ. సత్యప్రతుం డగు నిమ్మహానుభావుండు 

క. “విను6 డన్యు లెవ్వరును నా । మునుమున౦ బడి బ్రదుక రాలమున; నేను శిఖం 


డిని నోర్వంజాల. జుండీ' । యని మన యుద్యోగవేళ యప్పుడ చెప్పెన్‌. 


ఉ. ఏమజీి రక్షసాలని మృగేంద్రుని నక్కయు. గోలుపుచ్చు; సం 
గ్రామములోనం గన్గలిగి కానక తక్కిన నా శిఖండిచే 
నీ మనుజేంద్రు6 గోల్పడమె? యట్టిది గోల్పులి నిద్రవోవ ను 
ద్దామ బలంబుమై గొజీయ దాంకి వధించిన యట్టు లుండదే! 


క. కావున నీ యుద్భట రథి । కావలి నివ్విభుని( గాచునట్టుగం బనుపం 
గావలయు; మీర లందజు । నేవల( జూచిన శిఖండి కెదురుం డెపుడున్‌.” (భీష్మ. 1. 76-81) 


ఇంత మధురంగా ఎప్పుడో కాని దుర్యోధనుడు మాట్టాడడు. భీష్ముడు కౌరవసేనకు కన్నాకు. పాండవసేనకు ప్రళయం. 
అందువలన ఆయనను రక్షించుకొనటం కౌరవుల కర్తవ్యం. శత్రువులందరినీ సంహరించే పితామహుడిని కౌరవులందరు కలిసి 
రక్షించుకొనాలి. రక్షించుకొనే మార్గం భీష్ముడే చెప్పాడు. “ఒక్క శిఖండిని మాత్రం నే నెదుర్కొనను. మిగిలినవారెవరైనా నా యెదుటబడి 
బదుకలేరు” అని ఉద్యోగసమయంలో అన్నాడు. శిఖండి గొప్పవీరుడని కాదు. రక్ష లేని సింహానికి నక్కకూడా కీడు చేస్తుంది. 
నిద్రపోతున్న పెద్ద పులిని పొట్టేలు కూడా పొడిచి చంపుతుంది. అందువలన రక్షలేకపోతే భీషుడుకూడా శిఖండి చేతులలో కీడు 
పొందవచ్చును. కాబట్టి మహారథికులందరూ భీష్ముడిని రక్షిస్తూ ఉండండి. శిఖండిని ఆయన ముందుకు రానీయకండి” అన్నాడు 


ఇవి రారాజు మాటలా? లేక భీష్ముడి మనసులోని ఊసులా? అని పఠితలకు అనుమానం కలిగేటంత కమనీయంగా 
ఉన్నాయి. ఇవి దైవీప్రవృత్తి కలవాడు పలికే మాటలవలె ఉన్నాయి. అయినా అవి రణవ్యూహంలో భాగాలే. ఏయే వీరుడిని ఎట్టా 
ఉత్తేజపరిచి యుద్ధంలో విజయం సాధించాలో తెలిసి పలికే తెలివిగల వాడి మాటలు. ఆ మాటలు విన్న భీష్ముడు తన నంతగా 
అభిమానిస్తున్న ప్రభువుకొరకు శక్తివంచన లేకుండ శత్రుసంహారం చేసి కృతజ్ఞతలు తెలుపుకొనాలనే సహజోత్సాహం ఉరకలు 


పీఠిక - 12 


పెట్టుతుంది. అట్లా యుద్దొత్సాహమూర్తి అయి సైన్యముఖంలో నిలువబడిన ఆయన పాండవసేనను యమద్శస్టితో చూచి ఉంటాడు. 
దానికి విరుగుడు పెట్టిన ధర్మరాజు వినయాన్ని చూచి “నీ విట్లా రాకపోయి ఉన్నట్టయితే శపించేవాడి” నని బయటపడ్డాడు. 

“నీవు కౌరవపక్షంలోనే యుద్ధం చేయుమనీ, అయినా, పాండవపక్షానికి హితం చేయు” మనీ ధర్మరాజు కోరినప్పుడు భీష్ముడు 
పాండవులను సంహరించకుండా సైన్యాలను మట్టుపెట్టటమే వారికి చేసే హితంగా భావించాడు. అందుకే మొదటి నాటి యుద్ధంలో 
అపారసేనావాహినిని అమరపురికి పంపాడు. మధ్య మధ్య సుయోధనుడు భీష్ముడిని ప్రేరేపించగా ఆ పితామహుడు విజృంభించి 
వీరవిహారం చేశాడు. ఎండిన అడవిని కార్చిచ్చు కాల్చినట్లు పాండవసేనను దహించాడు. దుర్యోధనుడూ, అతడి తమ్ములూ, 
రాజులూ భీష్మప్రతాపానికి సంతోషించారు. ధర్మరాజు చింతాక్రాంతుడై గోవిందుడి ముందు చిన్నబోయి నిర్వేదంతో యుద్దాన్ని 
చాలించి అడవులకు పోతానన్నంత వరకు వెళ్ళాడు. 


చ. “అలవి యెజుంగనేరక మహాత్ముని లోకముతోడి పాటిగా. 
దలయితి; బేలనైతి; శరతాడన పీడితు లైరి నీ మజం 
దులు; నమరాపగాతనయుతోడి రణంబునకున్‌ దిశాధి నా 
థులు నజుమంగ౭ జాల రని తోయయచునున్నది నా మనంబునన్‌.” 


చ. “అతని జయించు నంచు మన మర్ద్షును నెంతయు నమ్మియుండ(గా 
నితండును సంగరంబున నుపేక్షకు. డయ్యె; వృకోదరుం డొకం 
డ తజికి ( జొచ్చి దోర్బలము దాంపక పోరెడు; నేమి సేయు నా 
కితనిని నీతనిం దడవ నేటికి గయ్యము జోలి మానెదన్‌.” 


క. “నరపతుల నెల్ల భీష్మున | కెరగా నొప్పింపంజాల; నే నడవులకున్‌ 
మరలం బోయెద, నచటం । దిరిగెద( గూరాకు గోసి తినియెద ననఘా!” (భీష్మ. 2. 6 - 8) 
ధర్మరాజు వైరాగ్యానికి భీష్ముడి కోపోద్రేకం కారణం. మొదటినాటి కోపోద్రేకం అర్జునుడిమీద ఒత్తిడిని పెంచింది. 
అతడు రెండవనాడు విజృంభించాడు. భీష్ముడికి కూడ అబ్బురపాటు కలిగేటట్లు భీషణంగా పోరాడాడు. 
తే. “కృష్ణసారథ్యమున నొప్పు క్రీడి యిపుడు । కౌరవానీకముల నెల్లం గసిమసంగి 
కృష్ణసారథ్యమున నొప్పు క్రీడియెన । నెట్లు సేయంగ వలయు. దా నట్లు సేసె.” (భీష్మ. 2. 92) 
“విద్వానేవ విజానాతి విద్వజ్ఞన పరిశ్రమమ్‌' - అనే సూక్తి భీష్ముడిపట్ల సార్థకమైనది. పరశురాముడిని జయించిన 
పరమధానుష్కుడు పరవశించి ప్రశంసించదగిన ఆదర్శవీరుడిని అద్భుతంగా దర్శించి ఆనందించాడు. 


మూడవనాటి యుద్ధంలో అర్జునుడు రణోత్సాహంతో కౌరవవీరులను భంగపరిచాడు. భీముడు విజృంభించి దుర్యోధనుడిని 
మూర్చలో ముంచాడు. అభిమన్యుడు శకునిని నొప్పించాడు. ఆ అవమానాన్ని భరించలేక దుర్యోధనుడు భీష్మదోణులను నిష్ణురాలాడాడు. 


ఉ. “ఉక్కున మూండు లోకములు నొక్కటం దాశెన యేనింబోర మీ 
రొక్కం డొకండ గెల్చుటకు నోపుదు రశ్రమవృత్తి; నట్టి మీ 
ముక్కున నూర్చు గల్ల మన మోహర నం దురవస్థం బొందునే? 
యక్కట! మున్న పాండవుల కల్గంగ నొల్లమి సెప్పరైతిరే?' (భీష్మ. 2. 119) 


పీఠిక - 13 


ఆ మాటలలో భీష్మద్రోణులు కుహనా వీరులని తేల్చి చెప్పినట్లయింది. ఆ సత్యం ముందే కర్ణుడు చెప్పగా నమ్మలేకపోయాననీ, 
ఇప్పుడు తెలిసికొని భంగపడ్డాననీ పితామహుడిని ఎత్తి పొడిచాడు దుర్యోధనుడు. 


దుర్యోధనుడు దుష్టప్రభువు. అతడికి ఎదుటివారి గుణవిశేషాలు తెలియవు. తనకు మెప్పు గలిగించే వారినే గౌరవిస్తాడు. 
ఎంతటి ఉత్తముడినైనా శంకించటం అతడి స్వభావం. భీష్మద్రోణులు ప్రభువుల యోగక్షేమం కోరే ఉత్తమవీరులు. వారు అర్జునుడిని 
నిర్జించే ప్రయత్నం చేసి, శ్రీకృష్ణసారథ్యంలో ఉన్న మహిమాతిశయం చేతా, పార్టుడి దివ్యశస్తాస్త్ర ప్రాభవం చేతా ఆ పని 
చేయలేకపోయారు. దానిని పాండవపక్షపాతంగా అనుమానించి దుర్యోధనుడు ఆ వృద్ధవీరుల నిజాయితీని శంకిస్తూ నిష్టురా లాడాడు. 
మొన్న పొగిడాడు, ఈనాడు తెగడుతున్నాడు. అతడి అవివేక ప్రవృత్తికి గంభీరుడైన భీష్ముడు నవ్వుతూ, తెలిసి తెలియని సుయోధనుడితో 
ప్రియభాషణం చేశాడు. 


క. “పురుహూత సహిత మగు ని | రర బలమునకైన గెలువ శక్యమె? సమర 
స్టిరులగు పాండు తనూజుల | నరనాయక! నీకు నిట్లనం దగ వగునే? 


క. వృద్దులు గతాయువులు దు । ర్చుద్దులు నగువారిచేత( బోదురె శస్తా 
స్రోద్దతియు బాహుగర్వ స।మృద్దియు. గల పాండుసుతు లమిత్రధ్వంసీ!' (భీష్మ. 2. 123. 124) 


ఇవి పైకి సత్యవాక్యాలు. లోన గమనిస్తే అధిక్షేపోక్తులు. భీష్ముడు తన ఎదుటపడిన వాడెవడైనా బ్రదకటం కష్టమన్నా 
డిదివరలో. అందులో అర్జునుడిని మినహాయించా డిప్పుడు. ఇంద్రాదులే అర్జునుడి నెదిరించి గెలవలేరన్నప్పుడు మే మెంత? అని 
తేల్చి చెప్పాడు. పాండుతనూజులు సమరస్థిరులని చెప్పి దుర్యోధనుడి ఒడలు మండించాడు. “నీ విట్లా మమ్ముల ననటం న్యాయమా?” 
అని మందలించాడు. వృద్దులు, గతాయువులు అని తమను తక్కువచేసి మాట్లాడటమే కాక దుర్చుద్భలైన దుర్యోధనాదులను 
గూడ ఆ వరుసలో చేర్చాడు. ఇటువంటి వారందరి చేతులలో పాండవులు చావరనీ, వారి చేతులలో వీరు పోవటం తథ్యమనీ 
ధ్వనింపజేశాడు. ఉత్తములను శంకించటం ఎంత తప్పో, వారిని నిందించటం అంత తప్పు. ఈ రెండూ చేసి నిండు నమ్మకంతో, 
బంధుత్వంతో పోరుతున్న తన చిత్తశుద్ధిని గుర్తించలేని ఆ దుర్యోధనుడి శంకా ప్రవృత్తికి భీష్ముడు లోలోన బాధపడి, తన కర్తవ్య నిష్ట 
అపాత్రుడికి అంకితమైనదని అంతర్నిర్వేదాన్ని పొందాడు. 


అయినా, నమ్మిన రాజు అనగూడని మాటలన్నందుకు, తన నిజాయితీని నిరూపించుకొనటానికి భీష్ముడు పాండవ 
సైన్యంమీద, అర్జునుడిమీద తిరుగులేని యుద్దాన్ని చేశాడు. పార్గుడు యుద్ధం చేయలేక తూలిపోయాడు. శ్రీకృష్ణుడు ఆ దృశ్యం 
చూచి మండిపడి భీష్ముడి మీదికి చక్రాయుధంతో విక్రమించాడు. పార్భుడి ప్రార్థనతో భీష్మవధ యత్నాన్ని శ్రీ కృష్ణు 
డుపసంహరించుకొన్నాడు. శత్రుమర్హన మహాకోపావేశ మగ్నుడైన భీష్ముడు శ్రీకృష్ణుడు చక్రాయుధంతో తనపై లంఘించినప్పుడు 
వినయంతో చేతులు జోడించి “పరమేశ్వరా! నన్ను ఈ విధంగా కృతార్ణుడిని చేస్తావా? నీవు వచ్చి ఇప్పుడే, నీ ఇష్టం వచ్చినట్లు ఏ 
విధంగానైనా చేయుము. నేను సిద్ధం. ఆలస్యం వద్దు. నీ చర్య నాకవశ్యం యోగ్యం” అని వేడుకొన్నాడు. భీష్మ రౌద్రోద్రేకం 
శ్రీకృష్ణ భక్తి సముద్రంలో మునిగిపోయింది. భీష్ముడి ప్రతాపం మందగించింది. అర్జునుడి పరాక్రమం విజృంభించింది. కౌరవ సైన్యం 
విస్తారంగా నేల కొరిగింది. ఆనాటి యుద్ధం ముగిసింది. 


శ్రీకృష్ణవిజృంభణం భీష్ముడిలోని రౌద్ర విజృంభణానికి విరుగుడుగా తోచింది. చావు తప్పదన్న దివ్యసంకేతం తెలిసికొనటానికి 
తోడ్పడింది. స్వీయమరణాన్ని గురించి సౌముఖ్యాన్ని మనసులో సంతరించుకొనాలని స్ఫురించింది. శ్రీకృష్ణుడి సంరక్షణలో ఉన్న 
పాండవులకు విజయం చేకూరటం ధర్మవిజయమని అనిపించింది. 


పీఠిక - 14 


పాండవుల విజయానికి అనుకూలమైన ప్రవృత్తి మొదటినాడు బీజావస్టలో తోచింది. రెండవరోజు దానికి విఘాతం కలిగించే 
కోపోద్రేకం కలిగింది. మూడవరోజు శ్రీకృష్ణమేఘదర్శనం వలన పాండవానుకూలత అంకురావస్ట నందుకొన్నది. నాల్గవనాడు భీష్ముడి 
ప్రతాపం ప్రకాశించటం మాని, పాండవ సానుభూతి పల్లవావస్ట నందుకొనేటట్లు పరిణమింపజేసింది. 


నాల్గవనాడు పాండవులదే పైచేయి. కౌరవులు చిన్నబోయారు. దుర్యోధనుడు భీష్ముడిని అడిగాడు. 'మీవంటి మహావీరులు 
మా పక్షాన ఉన్నా పాండవులు మన కంటె మిన్నగా ప్రకాశిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? అని (భీష్మాదుల ఉపేక్షయా? అనే 
అనుమానంతో) అడిగాడు. 


భీష్ముడు పాండవబలంలోని మూలతత్తాన్ని దుర్యోధనుడికి తెలియచెప్పాడు. 'దుర్యోధనా! నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. 
పాండవులకు వాసుదేవుడు సహాయకుడై ఉన్నాడు. అందువలన వారికి అసాధ్యమనేది లేదు. ఆ పరమేశ్వరుడి అసలు స్వరూపం 
తెలిసినవారు పెక్కుమంది లేరు. తెలిసినవారికి ఆపదలు ఉండవు. పాండవులు అతడి తత్త్వాన్ని తెలిసికొని ఆశ్రయించారు. నీవు 
శ్రీకృష్ణుడిని లెక్కచేయవు' అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. 

శ్రీకృష్ణ చక్రాయుధం భీష్ముడిమీద భౌతికంగా పడకపోయినా, దాని ప్రభావం భీష్ముడిలో ఒక వెలుగుబాటను ఆవిష్కరించి 


దుర్యోధనుడికి బోధింపచేసింది. దానివలన ఎందరిన్ని విధాల పోరినా పాండవులకు విజయం తథ్యమని స్పష్టమయింది. శ్రీకృష్ణుడు 
ప్రత్యక్షంగా సహాయం చేసే పాండవులకు తాను పరోక్షంగా నైనా సాయం చేయాలన్న సౌముఖ్యభావం లోలోన పల్లవించింది. 


అయిదవనాడు దుర్యోధనుడు భీష్ముడిని ప్రత్యక్షంగా ఏమీ అనలేకపోయాడు. ద్రోణుడిని సంబోధించి భీష్ముడినీ కలిపి 
అధిక్షేపించాడు. 


తే. ఓ పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల; । నీవు భీష్ముడు నలిగిన దేవతలకు 
నైన మార్కొనవచ్చునే? సేన నరుండు । నొంపంగా నిట్లు లొప్పరికింప( దగునె? (భీష్మ.2. 280) 
అర్జునుడు కౌరవసేనను నుగ్గు చేస్తున్నా గురుభీష్ములిద్దరూ అతడిమీది అభిమానంతో తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నారనీ, 
వారిద్దరూ పాండవపక్షపాతులైన తోడుదొంగల వలె వ్యవహరిస్తున్నారనీ దుర్యోధనుడు వ్యాఖ్యానించటం వలన వారిద్దరి మనస్సులు 
కటకటపడ్డాయి. దానితో భీష్ముడికి దుర్యోధనుడి పై వైముఖ్య మేర్చడింది. పాండవ సాముఖ్యం అతడిలో కుట్మలావస్థకు చేరుకొన్నది. 


ఆరవనాడు అర్జునుడు ప్రచండంగా ప్రతాపాన్ని ప్రదర్శించాడు. కౌరవసేన దీనదశ పొందింది. దుర్యోధనుడు ఖిన్నుడై ఆ 
రాత్రి భీష్ముడితో నిర్మొగమాటంగా, నిష్ణురంగా మాట్లాడాడు. 


ఆ. “మనము పూంచి పట్టి మొన లేర్చికొని పోవ(। బాండురాజ సుతుల బలము గవిసి 
గాసి చేయునదియు.6 గాక నీ ముందట(। బవన తనయు చేత భంగపడితి.” 


క. “నిను6 గొని గెలిచెద6 గుంతీ | తనయుల నని యున్న తల(పు దప్పించెదు నీ 
వనిమిషులనైనం జేకొన | వనిమొన వారింత బలియు రగు టేమియొకో! (భీష్మ. 3.5,6) 


ఎన్నివిధాల దృఢ వ్యూహాలను పన్నుకొని వెళ్ళినా పాండవుల ముందు అవి పటాపంచలౌతున్నాయి. భీష్ముడి ముందటే భీముడు 
దుర్యోధనుడిని భంగపరిచాడు. అది దుర్యోధనుడి మనసులో అనుమానపు పొగలు సెగలు రేపింది. భీష్ము డొక్కడు చాలు పాండవులను 
జయించటానికి - అనే ఆశతో వచ్చిన దుర్యోధనుడు నిరాశపడ్డాడు. పైపెచ్చు దేవతలుకూడా ఎదుర్కొనలేని భీష్మ ద్రోణులు యుద్ధం 
చేస్తున్నా పాండవులు రోజు రోజుకు బలపడుతున్నారు. ఈ వైరుద్ధ్యం తెలియలేక వెర్రిగా అడిగాడు రారాజు. ఆ ప్రశ్న వెనుక ఉన్న 


పీఠిక - 15 


అనుమానం భీష్ముడి మనసు విరిచింది. రోషంతో నవ్వుతూ అన్నాడు - “దుర్యోధనా! నీ విన్నిమాటలు నన్ననవద్దు. యుద్ధంలో నా 
ఒడలు దాచుకొంటున్నానా? వెనుకా ముందూ చూచుకొనకుండా శత్రువులను వెంటాడుతున్నాము కదా! పాండవులను జయించటం 
సాధ్యంకాదని నీ కెప్పుడూ చెప్పుతుంటాను' అని విసుగుతో అని, 'నీ కివన్నీ అర్థంకావు. నీకు కావలసింది నా శరీరం పడిపోయేంత 
వరకు యుద్ధం చేయటమేగా! సరే - నీ జయం కొరకు దాపరికం లేకుండా యుద్ధం చేస్తాను” అని తెగించి రణరంగంలో ప్రవేశించాడు. 


దుర్యోధనుడు భీష్ముడి మనసు గాయపరిచాడు. అతడు శరీరం మీద స్పృహ వదలి యుద్దానికి బయలుదేరాడు. అతడి 
ప్రాణాలు పాండవులవైపు ప్రసన్నమయ్యాయి. అనుమానించి అధిక్షేపించే రాజుకంటె శరీరం ఉన్నంత వరకు యుద్ధం చేసి, ధర్మం 
నిర్వహించి, కన్నుమూయటం మేలనే నిర్ణయానికి వచ్చాడు. అది పాండవులపట్ల సాగే సాముఖ్య ప్రవృత్తిలతకు పుష్పవికాస దశగా 
భాసించింది. 


ఏడవరోజు భీష్ముడి శరీరం యుద్ధం చేసింది. మనసు నిమిత్తంగా నిలిచింది. ఎనిమిదవనాడు భీముడు దుర్యోధనుడి 
తమ్ములను మట్టుబెట్టాడు. భీష్ముడు అతడిని వారించలేకపోయాడు. దుర్యోధనుడు మండిపడుతూ భీష్ముడిని నిష్ణురవాక్యాలతో 
నిందించాడు. 


దుర్యో: “ఈ విధంగా వరుసబెట్టి నా తమ్ములను భీముడు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకొంటావా? రోషశోకాలు నీకు 
లేవా? తోడుపడకూడదనే మిన్నక ఉండిపోయావా? ఉన్నవారందరూ ఒక్కసారి చావాలన్న కోరికతోనే ఊరకున్నావా? 


భీష్మ (కంటతడిపెట్టి) ఆ సంగతి నీకు ముందే నేనూ, ద్రోణుడూ, విదురుడూ విశదంగా చెప్పాము. పాండవులకు ఎదురై 
నిలిచి గెలవటం మా వశమా? ఆ భీముడి పాలపడిన కురు కుమారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి దుఃఖించి 
ఇప్పుడేమీ ప్రయోజనంలేదు. వీరస్వర్గమే సంపదగా భావించి నీ వింక యుద్ధం చేయుము. నేనూ నాకు చేతనైనంత యుద్ధం 
చేస్తాను. మనకు విజయం కలిగితే త్రోసివేసి కొంటామా?” 


ఈ మాటలలో భీష్ముడు దుర్యోధనుడితో విడివడిపోతున్న వైఖరిని ప్రదర్శించాడు. చావు తప్పదని హెచ్చరించాడు. ఒప్పుకొన్నందుకు 
నాకు చేతనైనంత వరకు పోరాడతానని ఒప్పగింతలు పెట్టినట్టు మాట్లాడాడు. ఇది పాండవులకు మంచి అనుకూల దశ. 


దుర్యోధనుడు అంతటితో ఆగక ఆనాటి అర్ధరాత్రి పితామహుడి మందిరానికి పోయి నిష్టురోక్తులతో అతడి మనసును మరీ 
బాధపెట్టే సంభాషణ చేశాడు. చేతకాకపోతే సర్వసేనాధిపత్యం వదలి కర్షుడికి యుద్ధం చేసే అవకాశ మిమ్మని కర్ణేరితుడై 
దుర్యోధను డడిగాడు. 


చ. “అనిమొన దేవదానవుల కైనను మార్కొనరాదు నిన్ను నే6 
డెనిమిది నాళ్ళు లయ్యె సమయింపవు నొంపవు సవ్యసాచి; న 
ప్పని యటులుండ నిమ్ము; నిను బ్రారన సేసెద నింతవట్టు నా 
చనవునం బోవ నిచ్చి నృపసత్తమ! పోరికిం గర్భ. బంపవే!' (భీష్మ. 3. 171) 
ఆ మాటలు ఈటెలుగా భీష్ముడి హృదయానికి గ్రుచ్చుకొన్నాయి. అమితమైన విషాదం ఆయనను ఆవరించింది. తల 


వంచుకొన్నాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. నిట్టూర్పులు నిగిడించాడు, ఎట్టకేలకు మరల ముఖాన్ని పైకెత్తుకొని 
దుర్యోధనుడితో వేదనపడుతూ ఇట్లా అన్నాడు: 


క. “తలకొని నీకుం బ్రాణం । బులు డాపక యోపినట్లు పోరంగ నిమ్మైం 
బలుకం దగునె? యక్కట! నా। వలనం గల భక్తి యెల్ల వమ్మునం గలయన్‌.' (భీష్మ. 3. 175) 


పీఠిక - 16 


“నీ కొరకు ప్రాణాలర్చించటానికి సిద్ధమై యుద్దం చేస్తుంటే కృతఘ్నుడివలె ఇట్లా పలకటం న్యాయమా? అయో! 
నాప్రభుభక్తి భావం బూడిదలో పోసిన పన్నీరయింది' అని వాపోయాడు. విలువ తెలియకుండ నిందించే దుర్యోధనుడిపట్ల 
కోపం వచ్చింది. అర్జునుడితో యుద్ధమంటే ఆషామాషీ కాదు. అతడు సామాన్యుడా! అలనాడు ఇంద్రాదులను జయించి 
ఖాండవవనాన్ని దహించలేదా? గంధర్వులచేతిలో ఓడిన కర్షుడినీ, నిన్నూ, నీ తమ్ములనూ చెరనుండి విడిపించుకొనలేదా? 
నన్నూ, ద్రోణుడినీ, అశ్వత్థామనూ, కృపుడినీ, కర్షుడినీ గెలిచి విరాటుడి గోవులను మరల్చుకొనలేదా? ఇంకెన్నో విజయాలను 
సాధించిన మహావీరుడు అర్జునుడు. అటువంటి జగజెట్టితో ఇన్నాళ్ళు, ఈ విధంగా యుద్ధం చేసికూడా నీ చేత ఈనాడు 
ఇటువంటి వేడిమాటలు వినవలసి వచ్చింది. అజేయులైన పాండవులతో తగనిపని అని తలంచకుండా పగ సాధించబూనావు. 
ఇకమీద నీవే సాహసించి యుద్ధంలో పౌరుషాన్ని ప్రదర్శించుము. నీకే తెలిసివస్తుంది. ఇక ఇటువంటి పనికిమాలిన మాటలనటం 
చాలించుము. మరల చెప్పుతున్నాను వినుము. 


క. “ గాండీవి గెలువరాదు; శిఖండిని జంపంగ నాకు. గాదు; వినుము! న 
న్నొండు మగలు మార్కొనినం । జెండుదు నుగ్రముగ; మున్న చెప్పితి నీకున్‌.' 


క. “ఏనును నాదళమున ద్రుప । దానీక విరాట సైన్య యాదవబల సం 
తానములతోడ( బెనంగెదం | బూనుండు మీరెల్లం బాండుపుత్రుల గెలువన్‌.” _(భీష్మ.3.180,181) 

అని నిష్ణురంగా నిలదీసి చెప్పాడు. “అర్థరాత్రి వచ్చి ఇట్లా నా మనసు బాధ పడేటట్టు పలికితే నీకు జయం కలుగుతుందా?” 
అని శపించినట్లు పలికాడు. 

అర్జునుడు క్రూరాస్తాలు వేసి కూలగొట్టటానికి పూర్వమే దుర్యోధనుడు వాజ్మయవిషబాణాలను సంధించి భీష్ముడి చిత్తాన్ని 
మూర్భితం చేశాడు. ఇక భీష్ముడు యుద్ధరంగంలో ఎవరికొరకు, ఎవరి విజయం కొరకు పోరాడాలి? దుర్యోధనుడు అవివేకంతో, 
రాజ్యకాంక్షతో ఎదుట నున్న మహావీరకల్పవృక్షాన్ని పరుష వచనాల గొడ్డళ్ళతో నరుకుకొన్నాడు. తొమ్మిదవనాడు భీష్ముడు తన 
వ్యక్తిత్వాన్ని గుర్తించలేని వ్యక్తుల మధ్య పరాయివాడై పోయాడు. ఆ అంతర్విషాదం ఆయన యుద్ధంలో కోపాగ్నిగా ప్రజ్వలించింది. 
కృతఘ్నులు సైతం కృతజ్ఞతలు చెప్పుకొనదగినంత ఘోరమైన యుద్ధం చేశాడు. ప్రళయకాల రుద్రుడిగా విజృంభించి పార్భుడి 
ప్రాణాలను హరించేటట్లు పోరు సాగించాడు. 


నారాయణుడే ఆ నరుడిని ఆదుకొనవలసిన అవసరం ఎర్చడింది. దారుణకోపంతో దామోదరుడు రథంమీదినుండి ధరణి పైకి 
దూకాడు. 


మ. “ ధరణీచక్రము గ్రక్కునం గదల దిగ్ధంతావళశ్రేణి కం 
ధరముల్‌ మొగ్గ బడన్‌ దిశావలయ ముత్కంపంబుగా నీ బలం 
బురులన్‌ బాజంగ భీష్ముపై( గవిసె రౌద్రోద్రేకముం జూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచద్భాహు ఘోరాకృతిన్‌. 


తే. లలిత పీతాంబరంబు విలాస మొప్ప । సింహనాదోద్భటం బగు చెలువుతోడ 
మెజుంగు వెలుగును గర్భయు మెబియవచ్చు । కారుమొగిలనగృష్ణునాకార మొప్పె.” 
(భీష్మ.3.263, 264) 


భీష్ము డిక చచ్చాడని కౌరవ సైనికులందరూ జీవాలు పోయినట్లు వెలవెలలాడే ముఖాలతో చూస్తూ నిలిచిపోయారు. 


పీర్రిక్ర - 17 


చ. “కనుగొని భీష్ముం డుల్లము వికాసము నొందంగ నల్ల నవ్వి యి 
ట్లనుం 'జనుదెమ్ము వేగమ మహాత్మ! వికస్వర పుండరీక లో 
చన! యిది లెస్స; నా కిచట శాశ్వతమైన యశంబు, నచ్చట 
న్వినుతికి నెక్కు సద్గతియు నీదయం బేకుజ( జేయు మిష్టమున్‌'. (భీష్మ. 3. 267) 


అని వేడుకొన్నాడు. అంతలో అర్జునుడు పరుగు పరుగున వచ్చి పురుషోత్తముడిని ప్రాధేయపడి వెనుకకు తీసికొని పోయాడు. 
భీష్ముడు బ్రతికిపోయాడు. 


భీష్ముడికి దర్శన మిచ్చింది చక్రధారియే కావచ్చును. కాని, అది భీష్మావతారోపసంహరణానికి పరమాత్ముడిచ్చిన హెచ్చరిక! 
చక్రి చంపక వదలిన భీష్ముడు పాండవసేనను చంపి పోగులు పెట్టాడు. ఊబిలో దిగబడిన గోవువలె ఉన్న తన సేనను చూచి 
ధర్మజుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆరిపోయేముందు దీపం భగ్గుమన్నట్లు భీష్ముడు తొమ్మిదవనాడు ప్రతాపం ప్రదర్శించాడు. 
భీష్ముడు పాండవసైన్యాన్ని పరిమార్చినా, పాండవులపట్ట లోలోన ప్రసన్నుడై ఉన్నాడు. ఇక మరికొన్ని రోజులు 
యుద్ధం సాగితే పాండవులు బ్రతికి బైటపడటం కష్టమని ధర్మరాజు భావించాడు. ఇంకెన్నినాళ్ళు గుర్తింపులేని ఘోరయుద్దం 
చేయాలని భీష్ముడు లోలోన తపించిపోయాడు. ఈ రెండు సమాంతరరీఖలు కలిసే తరుణం తొమ్మిదవనాటి రాత్రి 


తారసిల్లింది. 


ధర్మజుడు శ్రీకృష్ణాదులను వెంటబెట్టుకొని సామాన్య వేషాలతో భీష్ముడి మందిరానికి వచ్చారు. అప్పుడు భీష్ముడు 
అంతరాంతరాలలో ఆర్షుడై ముఖంలో వెలుగులు చిమ్మగా ఇట్టా ప్రసన్నంగా పలికాడు. 


క. “ఇచ్చటికి మీరలందటు । వచ్చిన పని యేమి? యేది వలసిన నడుగుం 
డిచ్చెద; దుష్కరమైనను । జెచ్చెరం దలకొని ఘటింప( జేసెద. బ్రీతిన్‌”. (భీష్మ. 3. 295) 


అని మనసారా సుముఖత్వాన్ని ప్రకటించాడు. స్వీయవధోపాయాన్ని అడిగినా చిరునవ్వుతో ఇచ్చే స్నిగత ఆయన మాటలలో 
తొంగిచూచింది. దుర్యోధనుడి కొరకు యుద్ధం చేసి పాండవుల కొరకు ప్రాణాల నివ్వటానికి సిద్ధమైనట్లు కనపడ్డాడు. ధర్మరాజు ఆ 
సన్నివేశాన్ని పూర్తిగా వినియోగించుకొన్నాడు. వారిద్దరి నడుమ సంభాషణ ఈ విధంగా సాగింది. 


ధర్మః (దీనంగా) మాకు ఏ విధంగా సామ్రాజ్యం సమకూరుతుందో, ఏ విధంగా సేనలు చావటంవలన కలిగే వ్యథలేకుండా 
ఉంటుందో, ఆ మార్గాన్ని దయతో వెంటనే చెప్పాలి. 


భీష్మ; అనఘా! నేను యుద్దం చేస్తుంటే మీ సైన్యం నశించక తప్పదు. సామ్రాజ్యం కూడా మీకు దక్కదు. కాబట్టి నన్ను 
జయిస్తే మీకు శుభాలన్నీ కలుగుతాయి. 
ధర్మ: మహాత్మా! మూడవకన్ను మూసికొని, త్రిశూలాన్ని దాచుకొని అవతరించిన రుద్రుడివలె నీవు రణరంగంలోకి దిగుతావు. 


ఎటువంటి వీరులకైనా నిన్ను ఎదిరించటం సాధ్యమా? కాబట్టి నీ దయను ఆశ్రయించటానికి వచ్చాను. ని న్నేవిధంగా గెలవటానికి 
వీలుంటుందో మాకు తేటతెల్లమయ్యేట్లు తెలుపుము. 


భీష్మ : నీ వన్నది నిజం. నా చేతిలో ధనువుండగా దేవతలు కూడా నన్ను గెలువలేరు. అటువంటి వాడినిగా మీరు నన్ను 
గుర్తించి, ఇంతమంది ఇక్కడికి వచ్చి, ఈ విధంగా అడుగుతుంటే మీకు ప్రియమైన కార్యం చేయటం కంటె నాకు వేరే 
పుణ్యమేముంటుంది? నేను ఆయుధాలను ప్రయోగించటం మానినప్పుడే నన్ను జయించవీలవుతుంది. జోడు పుచ్చినవాడిని, 


పీరిక - 18 


ఆయుధం క్రింద పెట్టినవాడిని, జెండా దించినవాడిని, స్త్రీని మొదట స్త్రీగా ఉండినవాడిని, ఆడువారి పేరు పెట్టుకొన్నవాడిని, 
తలగుడ్డను తీసివేసినవాడిని, సోదరులు లేనివాడిని, పుత్రులు లేనివాడిని చూస్తే వారితో నేను యుద్దం చేయను. నాకు మరొక 
నియమం కూడా ఉన్నది. పుట్టినప్పుడు లేకుండా నడుమ దైవమిచ్చిన పురుషత్వం కలవాడితో యుద్ధం చేయను. కాబట్టి మీకు 
ఒక ఉపాయం చెప్పుతాను. ద్రుపద సంతానమైన శిఖండి అటువంటివాడని మీకు తెలుసు. వాడు పూర్వజన్మలో స్త్రీ కావటం చేత 
వాడికి ఎదురుగా ఉండి బాణాలను ప్రయోగించను. అందువలన అర్జునుడు అతడిని ముందు పెట్టుకొని వస్తే, నేను బాణప్రయోగం 
మానితే, నన్ను నొప్పించి పడవేయండి. ఆ తరువాత బంధుమిత్రులతో కూడిన కౌరవులను జయించటం సులభమౌతుంది. ఇది 
నా ఆజ్ఞ. నేను చెప్పినట్టు చేయండి. 


ఆసురీ శక్తులు అడిగితే భీష్ముడు కోపావేశాన్ని ప్రదర్శించాడు. దైవీశక్తులు అర్థిస్తే కృపావేశాన్ని ప్రకటించాడు. 
స్వీయవధోపాయాన్ని స్నేహదీప్తితో చెప్పిన భీష్ముడు పాండవులపట్ల ప్రసరించే సౌముఖ్యానికి ఫలావస్టను కల్పించాడు. 

పదవనాటి యుద్దంలో పాండవులు ఫలానుభవాన్ని పరిపూర్ణంగా పొందుతారు. అట్లా పొందటానికి పాండవులలో భీష్ముడిలో 
కలిగే పరిణామాలే ప్రధానకారణాలు. వాటిని సంగ్రహంగా ఇట్లా పేర్కొనవచ్చును. 


1. ఫలప్రాప్తికి అనుకూలంగా దైవికమైన చైతన్యం పనిచేస్తుందనీ, దానిని ఆయా ఘట్టాలలో చూచి ఆశ్చర్యపోవలసిందే 
అనీ దైవస్వరూపుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. కథాంతం దైవమూలం, అద్భుతం అని భావం. 


2. దానికి అనుకూలంగా మొదట అర్జునుడిలో మార్పు కనపడింది. తాతను చంపలేనని విషాదయోగాన్ని ప్రదర్శించిన 
అతడు శిఖండిని ముందు బెట్టుకొని, అతడి వింటికి వెనుక తన గాండీవాన్ని ఉంచి, శిఖండి వేస్తున్నల్లే బాణాలు సంధించి 
భీష్ముడిని సంహరించటానికి శ్రీకృష్ణ ప్రబోధంతో సిద్ధమైనాడు. 


3. శిఖండి ప్రతాపోక్తులతో భీష్ముడిని ఎదిరించాడు. ఆయన అతడిపై బాణాలు ప్రయోగించకుండా ప్రక్కకు పోయాడు. 
శిఖండి వీరప్రవృత్తిని చూచి అర్జునుడు ఆశ్చర్యపోయి, భీష్ముడు అస్తమించే దైవికమైన సూచనగా భావించి శిఖండిని భీష్మవధకు 
ప్రోత్సహించాడు. 


4. ఆ సమయంలో అర్జునుడు కారవసేనను నుగ్గు చేశాడు. దుర్యోధనుడు రోషంతో పితామహా! నీవుండగా మనసైన్యం 
ఇంత దీనంగా మారటం తగునా? అని నిష్ణురమాడాడు. భీష్ముడి మనస్సుమీద దుర్యోధనుడు కొట్టిన చివరిదెబ్బ అది. దానికి 
పితామహుడు తీవ్రంగా స్పందించాడు. “దుర్యోధనా! పదివేలమందిని చంపుతానని మాటఇచ్చాను. నా మాట నిలబెట్టుకొన్నాను. నీ 
బుణం తీర్చుకొన్నాను. నా శరీరంలో ఇంక బలం తగ్గుతున్నట్టు తోస్తున్నది. ఈనాడు పాండవులు నన్నైనా చంపాలి, లేదా నేనైనా 
వారిని చంపాలి. అమర్త్యులు మర్త్యులచేత చస్తారా?' అని అంటూ ఆ రోజు తన మరణాన్ని సూచించాడు. 


5. భీష్ముడికి యుద్ధంలో సాయం చేయాలని భావించిన ద్రోణుడికి శరీరం కంపించింది. బాణ ప్రయోగం చేయలేక 
అశ్వత్థామను సాయం చేయుమన్నాడు. కాని, అతడి సాయం కూడా భీష్ముడికి అందలేదు. 


6. ధర్మరాజు ముఖంలో క్రోధం తాండవించింది. మధ్యాహ్నందాకా ప్రచండంగా యుద్ధం చేసిన భీష్ముడికి, అంతటితో 
తన శరీరాన్ని చాలించాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పం లేకపోతే అతడికి సంకల్ప మరణానికి మార్గం తెరుచుకొనదు. 
ఆయనే అమర పదవిని పొందటానికి ముందుకు వచ్చాడు. పాండవప్రయత్నం ఫలోన్ముఖం కాజొచ్చింది. 


7. ఆ తరువాతి పరిణామం అద్భుతం. భీష్ముడు నిజంగా యుద్ధం చేయటం మానాడు. దుర్యోధనుడు దుఃఖించకుండా 
నాటకమాడాడు. మధ్యాహ్నమయింది. యమతనయుడైన ధర్మరాజును సమీపించాడు. తన చివరి యాత్రకు దారి చూపుమని 
ఆత్మీయంగా అడిగాడు. 


పీఠిక - 19 


క. “జనియించినంత నుండియు । జనపతులం గ్రూరవృత్తి( జంపుచు నుండం 
జనియెం గాలము; విసివితి | ననఘా! యే నింక జాల నాసుర విధికిన్‌? 


ఆ. “మీరు నా హితంబు గోరుదురేని శి | ఖండి మున్నుగాంగం గడంగి యంత 
వట్టువారు నొక్కపెట్ట కాం బైంబడి | యేయు6 డింక। దడవు సేయవలదు'. (భీష్మ. 3. 366, 367) 


ధర్మరాజు కిచ్చిన వరాన్ని అతడే నిర్వహించుకొనాలని పేర్కొన్నాడు. తనను పడగొట్టటానికి ఉపాయంతోపాటు అనుమతిని 
కూడ నిచ్చాడు భీష్ముడు. కార్యం నిర్వహణ సంధిలో ప్రవేశించింది. ఇంక కథ అద్భుతంగా ముగియటమే తరువాయి. భీష్ముడి 
జీవిత నాటకంలో చివరిరంగం చెల్లబోతున్నది. అది దుర్యోధనుడి దురదృష్టం. ధర్మరాజు అదృష్టం. 


8. చివరికి పోరు దేవదానవ యుద్ధం వలె సాగింది. అర్జునుడు భీష్ముడి విల్లు విరుగగొట్టాడు, అప్పుడు పితామహ డిట్లా 
మనసులో తలపోశాడు. “పాండవుల నందరినీ నా ఒక్కవింటితో గెలువలేనా? శ్రీకృష్ణుడు వీరికి అండగా ఉన్నాడు కాబట్టి 
బ్రతికిపోయారు. అది అట్టా ఉండగా పాండవులు కీడుపడి శ్రీకృష్ణుడిని వెంటబెట్టుకొని నా వద్దకు రాగా నా వధవిధానం చెప్పాను. 
ఇక యుద్దం మాని శాంతంగా ఉంటాను. ఈ ఆర్భాటం ఎందుకు? అని అస్త్ర సన్స్యాసానికి సిద్ధమయ్యాడు. 

9. భీష్ముడు రాజస సాత్త్విక ప్రవృత్తికలవాడు. పాండవులను అనుగ్రహించి, ధర్మవిజయాన్ని లక్షించి తన తనువును 
ఉపసంహరించుకొంటున్నా, అది బలహీనత కాదని లోకానికి చాటటానికి ఆయన చివరిగడియలలో బాగా తాపత్రయపడ్డాడు. 
అర్జునుడినీ దుర్యోధనుడినీ చూస్తూ దుర్యోధనుడితో చెప్పిన ఈ పద్యం ఆయన యుద్దవీరాహంకారానికి అద్దం పట్టింది. 


మ. “అని దేవాసుర కోటికైనను నశక్యం బిమ్మహావీరు మా 
ర్కొన వీ6 డల్గిన మర్త్యులే యెదు రుదారుండైన యీ క్రీడి ద 
క్కిన నిప్పాండవ సైన్య మింతయును మ్రగ్గింపంగ నేం జాలుదున్‌; 
విను సత్యం బిది వీనివింటి కెదురన్‌ విల్లెత్తలే( డెవ్వ(డున్‌ | (భీష్మ. 3. 403) 


10. _ శరతల్పగతుడైన భీష్ముడు కౌరవపాండవుల శాంతిని కోరుకొన్నాడు. పితామహుడిని చేజేతులా చంపుకొన్న కౌరవపాండవులు 
భవిష్యత్తులో జరుగబోయే వీరవధను స్మరించి, వైరప్రవృత్తి మాని, శాంతిపథంలో పయనిస్తారేమో అని ఆశించాడు. కలిసి 
ఉండటానికి కలిసి రానివాడు దుర్యోధనుడు. అందువలన ఆతడికి ఇచ్చిన సందేశ మిది - 


మ. “నరు డత్యద్భుత విక్రముం డతని కానారాయణుం డాప్తుం డె 
వ్వరికిన్‌ వీరి జయింపరాదు; సమరావష్టంభముం దక్కి ధ 
ర్మరతుండైన యజాతశత్రునకు నింద్రప్రస్థ మి; మ్మర్దరా 
జ్యరమం బొందుము మీరు గొందజయినం జాకున్న నీకొప్పదే?' (భీష్మ. 3. 436) 


భీష్ముడు జీవితమంతా ఇదే సందేశాన్ని ఇంటాబయటా కౌరవులకు ఇస్తూనే ఉన్నాడు. వంశహితాన్ని కోరి లోక హితాన్ని 
భావించి ఆ మహాత్ముడు ఆశించిన వన్నీ కౌరవులు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారు. హస్తినాపురంలో ఒకప్పుడు రాచరికానికి 
రక్షగా నిలిచిన మహావీరుడు భీష్ముడు ఇప్పుడు మంచి చెప్పినా వినే నాథుడు లేని విపరీత దశలో అస్తమించవలసి వచ్చింది. 
చివరకు కౌరవపాండవు లిరువురూ ఆయన కోరికను నిర్లిప్తంగా విన్నారు. మౌనంగా వెళ్ళిపోయారు. 


భీష్ముడి సంకల్ప మరణం ఆయన ప్రభావం కౌరవ పాండవులపై అంతరించిన స్థితికి సంకేతం. అదే ఆ మహావీరుడి 
గంభీర విషాదాంతం. 


పీఠిక - 20 


8. కావ్యకళాళిల్పం: 


మహాభారతంలో యుద్దషట్కమని ప్రసిద్ది గాంచిన ఆరు యుద్దపర్వాల లో (భీష్మ ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు) 
భీష్మపర్వం మొదటిది. యుద్ధఘట్టాన్ని రచించే ఉభయ కావ్యకళా శిల్పానికి కూడ ఈ పర్వం ఒజ్జబంతి. తిక్కన మహామంత్రిగా, 
మహాదండనాయకుడుగా, వేదాంతిగా, మహాకవిగా తన ప్రతిభను యుద్ధపర్వాల రచనలో ప్రసిద్ధంగా ప్రదర్శించాడు. ధర్మజ 
శ్రీకృష్ణుల యుద్దనీతి చిత్రణంలో మహామంత్రి ప్రజ్ఞ గోచరిస్తుంది. యుద్ధవ్యూహ చిత్రణంలో, యుద్ధరంగ ప్రదర్శనంలో తిక్కనగారి 
మహాదండనాయక ప్రతిభ ప్రకటితమౌతుంది. భగవద్గీతాది ఘట్టాలలో వేదాంత పరిపాకం వెల్లడి జితుంది. ఉభయకవి మిత్రుడుగా 
కావ్యాన్ని తీర్చిదిద్దటంలో మహాకవి వ్యక్తిత్వం తేటపడుతుంది. ఆరుపర్వాల యుద్దకథను ఆసక్తి తగ్గకుండా రచించిన తిక్కన నేర్చు 
అనన్యసామాన్యం. 


9. సంజయకథనం: 


వేదవ్యాసుడి కరుణతో సంజయుడికి దివ్యదృష్టి, దివ్యశ్రవణం, దివ్యగమనం, శస్రాస్రాలకు గురికాకుండా ఉండటం అనే 
వరాలు సిద్ధించాయి. కురుక్షేత్ర యుద్దాన్ని స్వయంగా చూచి వచ్చి, ధృతరాష్ర్రుడికి వినిపించే మహాకథన పద్దతిని సంజయుడి 
పాత్రద్వారా కథకు కల్పించటం జరిగింది. దానితో సాక్షాత్తుగా చూచి వచ్చినట్లు చెప్పేగుణం, గ్రుడ్డివాడు సైతం సాక్షాత్తు చూస్తున్నట్లుగా 
అనుభవించే గుణం కావ్యకథనానికి ఏర్పడింది. యుద్ధకథకు ఈ పద్ధతి జవసత్తాలను కలిగించింది. 


10. కావ్యేతిహాస లక్షణం: 


ఇతిహాసంలో శ్రోత అడిగిన ప్రశ్నల నాధారంగా చేసికొని కథకుడు కథను విస్తరిస్తాడు. ఇతిహాసం పురాణం నుండి పుట్టింది 
కాబట్టి జగద్విజ్ఞానానికి సంబంధించిన అంశాలను సమయోచితంగా సంతరించుకొంటుంది. అయితే, అది కావ్యకళాసుందరంగా 
ఉండేటట్లు అమర్చటం కవిప్రాఢిమ. యుద్ధషట్కం రాజ్యం కొరకు రాజులు యుద్ధం చేసిన కథను చెప్పేది. భూమిమీద రాజులకుండే 
ప్రీతి యుద్ధాలకు మూలం. ఆ సత్యాన్ని యుద్ధషట్కానికి నాందీపద్యంగా నిలపటం రచనాశిల్పం: 


ఉ. “భూమికి గాగ బ్రాణముల పోక దలంపక రౌద్ర ఘోరసం 
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు నెంత దీపోకో 
భూమి మునీంద్ర సంగతి సుబుద్దము నీకు జగంబు నాకు నీ 
భూమి తెజంగు సెప్పుము ప్రబోధ నిగూఢముగా సమస్తమున్‌'. (భీష్మ. 1. 15) 
11. స్కృతి కావ్యరేఖ: 
సంజయుడు సమరభూమికి పోయి సర్వసేనాపతి పడిపోయినప్పుడే తిరిగి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్రుడికి ఆ కథనంతా 
చెప్పుతాడు. అంటే ఒక పర్వకథ చెప్పటానికే సంజయుడు పూనుకొంటా డన్నమాట! ఆ కథలో మొదటివార్త సర్వ సేనాపతి విషాదవార్తగా 


ఉండటం సహజం. ఆ మహితాత్స్ముడి మరణానికో, పతనానికో ధృతరాష్రుడు దుఃఖించటంతో పర్వం మొదలు కావటం పర్వారంభ 
శిల్పమౌతున్నది. 


భీష్ముడు అంపశయ్య పై ఒరిగిన తరువాత సంజయుడు వచ్చి ఆ సంగతి ధృతరాష్రుడికి చెప్పాడు. అప్పు డా గ్రుడ్డిరాజు 
భీష్ముడిని గురించి పరితపించిన విధం ఒక స్మృతికావ్య కళారేఖవలె భాసిస్తుంది. 10 పద్యాలలో సాగిన ఆ సన్నివేశం భీష్ముడికి 
కన్నీటి వీడుకోలే కాక, వీర నీరాజనం కూడా! ఉదాహరణకు. 


పీర్రిక - 21 


క. “ఆ శౌర్యం బా సత్త్వం | బా శీలం బా పరాక్రమాభీలత్వం 
బా శుద్ధవ్రత మెందు న । నాశము లని భీష్ము( బెద్ద నమ్మితిమి గదే! (భీ. 1. 56) 
ఈ పద్యం ధృతరాష్ట్రుడు బావురుమని దుఃఖించినట్టూ, భీష్మ పరాక్రమాన్ని కీర్తించినట్లూ ఉండి స్మృతికావ్య రచనా 
మర్యాదను గౌరవిస్తున్నది. 
ఉ. “నెట్టన యాపగాసుతు(డు నేలకు వ్రాలె ననంగ విన్న నా 
కట్టిండి వీను లేమి విను కాజియ కోర్వవు? దుర్వినీతికిం 


బుట్టిన యిల్లనై వినకపోవ(గ వచ్చునె యింక నాకు? నే 
దిట్టగ నైతి; నెల్లవియు. దెల్లముగా విననేర్తు సంజయా!” (భీష్మ. 1. 65) 


ఆత్మనిందాత్మకంగా సాగిన ఈ మాటలలో ధృతరాష్ట్రుడి శోకతీవ్రత గోచరించి సహజ కరుణారస స ర్తి ప్రకాశించింది. 


12. భీష్ముడి నోట గండం: 
తొలినాటి యుద్ధం మొదలయ్యే ముందు భీష్ముడు రాజవీరుల నందరినీ ఉద్దేశించి ఇట్లా ఉత్తేజపరిచాడు. 


క. “ఆరయ వివృత స్వర్గ । ద్వారము రాజులకు నాహవం; బందు మహో 
దారులు దొల్లియు నరిగిరి । మీ రీ మార్గమున నడవ మెయికొను టొప్పున్‌.” 
క. “ఇంటం దెవులున6 జచ్చుట । కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్‌? 
బంటకలను పాలికల నిది | గంట నిధానంబు గంట గాదే మనకున్‌.” (భీష్మ. 1. 98, 99) 


యుద్ధవీరులను ఉత్తేజపరిచే మాటలు ఎన్నోరకాలుగా ఉండవచ్చును. ఉత్తేజపరిచే వీరుడి స్వభావాన్ని బట్టి కూడా అవి 
మారుతుండవచ్చును. కావ్యాలలో భావికథార్థవ్యంజకంగా పతాకలుగానో, గండాలుగానో అవి నిబద్ధించబడుతూ ఉండటం 
శిల్పమర్యాద. భీష్ముడి పలుకులలో గండస్ఫూర్తి సార్థకంగా స్ఫురించింది. యుద్దంలో విజయాన్ని సాధించటానికి పూనుకొనండని 
చెప్పటం శుభారంభం. యుద్ధం విస్తృత స్వర్గద్వారం అని ప్రారంభించటం యుద్ధంలో వీరస్వర్గం పొందటమే రాజులకు ధ్యేయమంటూ 
ప్రబోధించటం ఎందుకో ఒక అపశ్రుతివలె వినిపిస్తుంది. దీనినిబట్టి కౌరవసేనలోని వీరులందరూ యుద్ధంలో స్వర్గప్రాప్తి 
పొందనున్నారనీ, విజయం పాండవులకు తథ్యమనీ ధ్వనించబడుతున్నది. 


పాండవపక్షంలో ధర్మరాజు వీరులనందరినీ ఉద్దేశించి అన్న మాటలు భీష్మ వచనాలకంటె విశిష్టంగా ఉన్నాయి. 
“మనమీ రణంబునందు ధరణీరాజ్యంబు వడ సెద మొండె( బూజ్యంబగు నాకలోక నివాసంబు గనియెద మొండె' 
(భీష్మ 1. 122) అన్నమాటలు బెచిత్య శోభితాలు; సామ్రాజ్యలాభ సూచకాలు; భావికథార్థ వ్యంజకాలు; పతాకాస్థానాలు. నాయకుల 
తొలిపిలుపులలోనే భావికథ ధ్వనిత మయే్యేటట్లు రచించటం ఆఖ్యానశిల్పం. 


13. సంగ్రామాలు : సంభాషణలూ : 

పదిరోజుల యుద్దాన్ని వర్ణించే భీష్మపర్వ కథనం ఎక్కడా విసుగు కలిగించకపోగా ఉత్కంఠావహంగా సాగుతుంది. దానికి 
రచనా నిర్మాణ పరమైన ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో మొదట పేర్కొనదగింది వర్ణనల సంభాషణల మేలికలయికతో 
కూడికొన్న మిశ్రకథనం, మొత్తంమీద యుద్ధకథనం ఎంత ఉందో పాత్రల సంభాషణలతో కూడిన కథ అంత ఉండటం ఈ 
పర్వవిశేషం. సంగ్రామ ఘట్టాలు మిక్కిలివేగంతో కూడిన క్రియాశీలాలై ఉంటాయి. సంభాషణ ఘట్టాలు సమస్యల సమీక్షాత్మకంగా 
సాగి పాత్రల స్వభావాలకు అద్దం పట్టుతాయి. ఈ వైవిధ్యం పర్వరచనా వైభవం. 


పీఠిక - 22 


14. మాట్లాడే పాత్రలు: పోట్లాడే పాత్రలు : 


భీష్మపర్వంలో మాట్లాడే పాత్రలు కొందరే. పాండవులలో ధర్మజ కృష్ణార్ణునులు, శిఖండి, కౌరవులలో భీష్మ ద్రోణ దుర్యోధన 
దుశ్శాసన కర్ణాదులు. వీరు తప్ప మిగిలిన రణవీరులందరూ పోరులో వీరకార్యాలు చేస్తారే కాని మాటలాడవలసిన అవసరం ఉండదు. 


యుద్ధభూమికి సంబంధించనివారు ధృతరాష్ట్ర సంజయులు. వీరు సమీక్షకులుగా గోచరిస్తారు. ఈ మూడు రకాల పాత్రల 
వలన కథకు ముప్పేట బిగువు ఏర్పడింది. యుద్దపర్వాలలో ఈ శిల్పం రసరమ్యం. 


15. పాత్రల ప్రవృత్తులను బట్టి మాటలతీరు : 


పాత్రల మనసులు, మాటలు, చేష్టలు వర్ణనాంశాలలో కీలకపాత్ర నిర్వహిస్తాయి. వాటివలన వారి తీరులు మారుతుంటాయి. 
తిక్కన ఆ పాత్రల ప్రత్యేకత అచ్చుపడేటట్లు సంభాషణలను తీర్చిదిద్దటం ఈ పర్వంలోని రచనాశిల్పం. 


భీష్మపర్వంలోని పాత్రలను దాదాపు తొమ్మిది రకాలుగా వింగడించటానికి వీలుంది. లోకం త్రిగుణాత్మకం. 
“తైగుణ్యోద్భవ మత్ర లోకచరితం నానారసం దృశ్యతే” అని కాళిదాససూక్తి. లోకంలో శుద్ధగుణ సమన్వితులు ఉండటం 
అరుదు. మిశ్రగుణాన్వితులు ఉండటం బహుళం, మిగశ్రగుణ పాత్రలు తొమ్మిది రకాలు. అవి: 1. సాత్త్విక సాత్త్వికాలు, 2. 
సాత్త్విక రాజసికాలు, 3. సాత్త్విక తామసికాలు, 4. రాజససాత్త్వికాలు, 5. రాజస రాజసికాలు, 6. రాజస తామసికాలు, 7. 
తామస సాత్త్వికాలు, 8. తామస రాజసికాలు, 9. తామస తామసికాలు. ఈ రకమైన పాత్రలు మహాభారతంలో దండిగా 
కనపడతాయి. భీష్మపర్వంలో మాట్లాడే పాత్రలలో వ్యాసమహర్షి సాత్విక సాత్త్వికుడు. ధర్మజ కృష్ణార్ణునులు సాత్త్విక రాజసికులు. 
భీమ ధృష్టద్యుమ్నులు సాత్త్విక తామసికులు. భీష్ముడు రాజస సాత్త్వికుడు. కర్ణుడు రాజస రాజసికుడు. దుర్యోధనుడు 
రాజస తామసికుడు. ధృతరాష్టుడు తామససాత్త్వికుడు. శిఖండి తామస రాజసికుడు. దుశ్శాసనుడు తామస తామసికుడు. 
వారి మాటల తీరు కూడా అట్లాగే ఉంటాయి. 


1. వ్యాసమహర్షి శుద్ధతపళ్ళీలి. సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతుడు. లోకకళ్యాణాకాంక్షి. కౌరవుల పాండవుల కథలో 
తానొక పాత్ర అయి కూడా కామక్రోధాలకు లోనుగాక వలసినప్పుడెల్లా పిలిచినా పిలవకపోయినా వచ్చి వలసినవారికి హితాన్నిగాని, 
ధైర్యాన్నిగాని, శుభాశుభఫలాలను గాని, భవిష్యత్సరిణామాలను గాని చెప్పటం తన ధర్మంగా భావించాడు. ఎదుటివారు వినినా 
వినకపోయినా చెప్పదగింది చెప్పటం ఆ మహర్షిశీలం. నిర్మలస్ఫటికం వంటిది ఆయన మనసు, మాట. యుద్ధం మొదలు 
గాకముందే ధృతరాష్రుడి వద్దకు వచ్చి 


క. “కాలం బగుటయు నృపులకు । నాలము సమకూరె దీని కడలకు; మది; నీ 
వాలోకింప(గ వలసిన । నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదం బుత్రా! " (భీష్మ. 1.6) 


అని అవ్యాజంగా పలికాడు. మొదటివాక్యం యోగులు తెలిసికొనదగింది. రెండవవాక్యం సంసారలంపటులు కోరుకొనేది. 
ఈ రెండింటిని ధృతరాషుడి ముందుంచాడు. అతడు సాత్త్విక గుణప్రధానమైన మొదటి వాక్యాన్ని పట్టించుకొనలేదు. రెండవ 
వాక్యంలోని దివ్యదృష్టి అలవడితే అన్నదమ్ములు క్రూరంగా పోరాడి పరస్పరం చంపవుకొనే ఘోర దృశ్యాలను చూచే ధైర్యం 
లేకపోయింది. అయితే సర్వం వినాలని కోరుకొన్నాడు. ప్రత్యక్షంగా చూడగలగటం రాజసం. దానికి చాలక వినగలగటం 
సాత్త్వికం. రాజులకు కాలం దాపురించింది. కాబట్టి యుద్ధం వచ్చింది అన్న సత్యం తెలిసికొంటే సాత్త్వికుడయేవాడు. అప్పుడు 
ధృతరాష్ట్రుడికి శోకాదులు కలిగేవికావు. ఆ స్థితిని పొందలేక తామసికుడయ్యాడు. వినాలని కోరుకొని సాత్త్వికతను ప్రకటించి 
తామస సాత్త్వికు డనిపించుకొన్నాడు. 


పీఠిక - 23 


“ఇది ప్రాప్తకాలంబై వచ్చిన భూప్రళయంబు; దీనికి వగవం బనిలేదు; ధర్మో జయ తనుచు నిశ్చింతంబుగ నుండు; మేనును 
గురుపాండవుల కీర్తి. బ్రకటింపం గలవాండ' - (భీష్మ, 1. 8) నని వ్యాసమహర్షి తాను భారతేతివృత్తాన్ని మహేతిహాసంగా నిర్మించ 
సంకల్పించిన ద్రష్ట, స్రష్ట అయిన సాత్త్విక సాత్తికుడయ్యాడు. 


2. సాత్త్విక రాజసులైన శ్రీకృష్ణ ధర్మరాజార్జ్దునులు ముగ్గురూ మూడు రకాల ప్రవృత్తులకు ముచ్చటైన ఉదాహరణలు. 
పార్థసారథిగా రణరంగంలో ప్రవేశించి, విషాదమగ్నుడైన విజయుడిని వివేకవంతుడిని చేసి, ధర్మయుద్దాన్ని అతడిచేత చేయించి, 
అడుగడుగున పాండవులకు మంత్రి అయి, గురువయి, దైవమయి దివ్యజీవితాన్ని సాగించిన కృష్ణుడు సాత్వికుడుగా కనపడతాడు. 
భక్తరక్షణ కళా ప్రవీణుడైన శ్రీకృష్ణుడు అర్జున రక్షణార్థమై పట్టనని చెప్పిన చక్రాన్ని ధరించి భీష్ముడి మీదకు రెండుసార్లు లంఘించాడు. 
మూడవనాటి యుద్ధంలో మొదటిసారి ప్రళయరు ద్రాకారంతో విజృంభించాడు. 


శా, ' అంహోమర్దను. డా జనార్దను(డు మాద్యద్భీష్మ కుంభీంద్రుపై 
సింహోల్లాస విభాసియై కవియు నుత్సేకంబు నాటోపమున్‌ 
రంహస్నూర్తియు దీస్తమూర్తియును సంరంభంబు( జూడన్‌ జగ 
త్సంహారోన్ముఖు(డైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం బొల్చినన్‌' . ( భీష్మ. 2. 156) 
తొమ్మిదవనాటి యుద్దంలో కారుమేఘం వలె పైకి లేచాడు. 


తే. “లలిత పీతాంబరంబు విలాస మొప్ప | సింహనాదోద్భటం బగు చెలువుతోడ 
మెజుంగు వెలుగును గర్జ్ణయు మెజియ వచ్చు । కారు మొగిలన6 గృష్టు నాకార మొప్పె” . 
(భీష్మ. 3. 264) 


ప్రసన్నుడుగా శ్రీకృష్ణుడు సాత్త్వికుడు. యుద్ధ రౌద్రోద్రేకంలో రాజసికుడు. భక్తులైన పాండవుల పట్ల ప్రసన్నుడు. కౌరవపక్ష 
వీరులపట్ల కాలయముడు. 

శ్రీకృష్ణుడు దివ్యలీలా విలాసుడు. ధర్మరాజు రాజనీతి కళావిశారదుడు. సహజప్రవృత్తి వలన ధర్మజుడు సాత్వికుడు. 
సత్యధర్మాలను సామ్రాజ్యం కంటె ఎక్కువగా భావించేవాడు. కాని ధర్మబద్ధంగా తనకు రావలసిన రాజ్యం కొరకు యుద్ధవ్యూహాన్ని 
పన్నిన రాజసికుడు. యుద్దం ప్రారంభం కాక పూర్వం పెద్దల ఆశీస్సులను పొందితే శత్రువులను సులభంగా జయించవచ్చుననే 
లోకనీతిని పాటించి భీష్మాదుల వధోపాయాలను తెలిసికొనటానికి భీష్మాదుల వద్దకు నడచిపోయాడు. తొమ్మిదవనాటి రాత్రి 
పితామహుని వద్దకు పోయి వధోపాయాన్ని తెలిసికొన్నాడు. స్వీయ ధర్మ ప్రవర్తనతో పెద్దల గౌరవాదరాలను పొందాడు. శ్రీకృష్ణభక్తుడై 
అతడి వలన యోగక్షేమాలను పొందగలిగాడు. ధర్మనీతివర్తనంలో ధర్మరాజు సాత్త్వికుడు. శత్రు సంహార యత్నంలో కనపడని 
కాఠిన్యం కలవాడు. కార్యసాధనకై తాతను బలి పెట్టటానికైనా వెనుకాడడు. అందుకే అతడు సాత్త్విక రాజసికుడు. శ్రీకృష్ణుడిలో 
రాజసంకంటె సాత్వికం పాలెక్కువ. ధర్మజుడిలో సాత్వికం కంటె రాజసికం పాలెక్కువ. 


అర్జునుడు శ్రీకృష్ణుడిపట్టా, ధర్మరాజు చెంత సాత్వికుడు. అతడు ఒంటరిగా ఉంటే రాజసికుడు. బంధుమిత్రులను చంపలేనని 
విషాదయోగముద్రను తాల్చిన అర్జునుడు లోకదృష్టిలో కారుణ్యమూర్తి అయిన సాత్త్వికుడు. కాని, తనకు నిర్దేశించబడిన ధర్మాన్ని 
ఆచరించకుండా విషాదాన్ని పొందటం ధర్మదృష్టిలో తామసికం. శ్రీకృష్ణుడి ప్రబోధం వలన తామసికావస్థనుండి రాజసికావస్థకు 
చేరుకొని, కాలపురుషుడి లీల వలననే శిఖండిని ముందుంచుకొని భీష్మసంహార కర్మను విధ్యుక్త ధర్మంగా నిర్వహించిన 
సాత్తికుడయ్యాడు. కృష్ణధర్మజ పార్టులలో పార్టుడు మూడవ తరగతికి చెందిన వాడనక తప్పదు. అయినా మహాభారతయుద్ధంలో 


పీరిక - 24 


త్రిమూర్తుల వంటివారు వీరు. యుద్ద సృష్టి ధర్మరాజనే బ్రహ్మది. యుద్ద నిర్వహణ శ్రీకృష్ణుడనే విష్ణువుది. శత్రుసంహార రూపమైన 
రుద్రకర్మ అర్జునుడిది. వీరి ముగ్గురిలో సాత్వికానికి పోషణంగా రాజసం తరతమభేదాలతో రాణిస్తుంది. 
భీష్ముడిపై శ్రీకృష్ణుడు చక్రంతో లంఘించిన రెండుసార్లు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించి ఉపసంహరింపబేశాడు. 
ఆ మాటలలో అర్జునుడి సాత్విక రాజసతేజం సమృద్దిగా ప్రకాశించింది. 
టు 


ఉ. “కోపము సంహరింపు యదుకుంజర ! పాండవకోటి కెల్లనుం 
దేపవు గావె నీ; విటు లధీరత( బూనికి దప్పినం బ్రతి 
జ్ఞాపరు(డైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్‌ 
రూపజి పోక కాదె! యనురూపమె నీ కిది లోకనాయకా!” (భీష్మ. 2. 160) 
తిక్కనగారి రచనలో మిక్కిలి ప్రసిద్ది కెక్కిన పద్యమిది. దీనిలో ఈ త్రిమూర్తుల స్వభావసంపుటి త్రివేణీ సంగమం వలె రాణించింది. 
3. భీమ ధృష్టద్యుమ్నులు సాత్త్విక తామసికులు. మునుమును చూపిస్తే నరుక్కొని పోయేవాడు భీముడు. అతడికి సలహా 
అవసరంలేదు. చాలవరకు సహాయం కూడా అవసరం లేదు. సమయానుకూలంగా సమరంలో వీరవిహారం చేస్తూ శత్రుసంహారంలో 


అతడు దిట్ట. భీష్మాది మహావీరులను సైతం జంకులేకుండ ఎదుర్కొన్నాడు. సాయశక్తుల వారిని నిగ్రహించాడు. ధర్మరా జన్నట్లు 
అప్పుడప్పు డర్జునుడైనా భయపడతాడేమో కాని భీముడికి జంకు గొంకులు లేవు. 


చ. “అతని జయించునంచు మన మర్షును నెంతయు నమ్మియుండ(గా 
నితండును సంగరంబున నుపేక్షకు. డయ్యె; వృకోదరుం డొకం 
డ తటీికి( జొచ్చి దోర్చలము డాంపక పోరెడు; నేమి సేయు నా 
కితనిని నీతనిం దడవ నేటికి? గయ్యపు జోలి మానెదన్‌!” (భీష్మ .2.7) 


అన్న మాటను పాలించటంలో భీముడు సాత్త్వికుడు. యుద్ధ క్రీడలో తామసికుడు. 

ధృష్టద్యుమ్నుడు పాండవ సర్వ సైన్యాధ్యక్షుడు. అయినా కౌరవపక్షంలోని సైన్యాధ్యక్షుడు భీష్ముడివలె ఏనాటి సైన్య వ్యూహాన్ని 
ఆనాడు స్వతంత్రించి పన్నలేడు. అతడికి అర్జునుడో, ధర్మరాజో వ్యూహాన్ని సూచిస్తే, దానిని పన్ని నిర్వహిస్తాడు. అందువలన ఆతడు 
స్వతంత్ర ప్రవృత్తి గలిగినవాడుగా కనపడడు. అంతేకాదు. అతడు ఎన్నిరోజులు, ఎన్ని ఘట్టాలలో యుద్ధం చేసినా తనను దేవుడు 
పుట్టించింది ద్రోణుడిని సంహరించటానికే అని ముడి పెట్టికొని ఆలోచిస్తాడు. తదితర వీరులతో యుద్ధం చేస్తే సరిపోతుం దనుకొంటాడు. 


చ. “జగమెటు(గంగ ద్రోణు నని జంపుటకై సృజియించె ధాత న 
న్మగంటిమి గాంగ దీని ౯ బలుమాటు ననంబనిలేదు; భీష్ము. డా 
దిగ గురుసేనలోన గణుతింప(గం బేర్చిన యోధకోటి నా 
మొగమునం బడ్డ నెట్టడరి ముబ్బెదనో యటుసూచుచుండుమీ! (భీష్మ. 2. 17) 


అని ధర్మరాజుతో పలికిన మాటలు అతడి స్వభావాన్ని తేటపరుస్తున్నాయి. సాత్త్విక తామసిక వీరులలో భీముడుత్తముడు. 
ధృష్టద్యుమ్నుడు మధ్యముడు. 

4. భీష్మపర్వ కథానాయకుడైన భీష్ముడు రాజస సాత్త్వికుడు. కౌరవులలో మేటివీరుడు. తన పరాక్రమం మీద గాఢమైన 
నమ్మకం ఉన్నవాడు. వ్రతదీక్షతోపాటు వీరదీక్ష కలవాడు. యుద్ధంలో పడిపోయే ముందు కూడా తన పరాక్రమాన్ని చెప్పుకొన్నవాడు. 


పీఠిక - 25 


తాను విల్లెత్తితే దేవాసురులలో ఎవ్వరూ ఎదిరించి విల్లెత్తలేరని ప్రకటించుకొన్న రాజసమూర్తి ఆయన. అయితే ఆయన మెచ్చుకొనే 
వీరుడు అర్జునుడు. ఆయన నమస్కరించే వీరుడు శ్రీకృష్ణుడు. వారిరువురు నరనారాయణ బుషుల అవతారమని తెలిసిన 
విజ్ఞుడు. శ్రీకృష్ణుడి చక్రాయుధంచేత చంపబడే అదృష్టాన్ని మనసారా ఆహ్వానించిన మనస్వి. నారాయణుడైన కృష్ణుడిచేత కాకపోతే 
నరుడైన అర్జునుడి చేత నేలగూలటానికి సిద్ధమైన ఉచితజ్ఞుడు. పదిరోజుల యుద్ధం అతడిలోని రాజసాన్ని రాణింపజేసింది. 
పాండవులకు కంటనీరు పెట్టించింది. తాను బ్రతికి ఉండగా పాండవులకు విజయం లేదనిపించింది. అతడి రాజస స్వభావం 
కౌరవుల పక్షాన యుద్ధం చేయించింది. అతడి సాత్త్విక స్వభావం పాండవ విజయానికీ, స్వీయపతనానికీ దారితీసింది. 


5. దుర్యోధనుడు దురహంకారి. కర్ణుడు సాహంకారి. కర్ణుడికి ప్రకట జీవితం ఎంత ఉన్నదో రహస్యజీవితం అంతే 
ఉన్నది. అర్జునుడిని సంహరిస్తానని దుర్యోధనుడిని ఉబ్బిస్తుంటాడు. కాని, ఎన్నడూ అతడిమీద విజయం సాధించలేకపోయాడు. 
భీష్ముడు తాను పార్భుడిని జయించలేనని ఒప్పుకొంటాడు కాని కర్ణుడు ఎన్నడూ ఆ మాట అనడు. ఎనిమిదవనాటి రాత్రి 
దుర్యోధనుడు కర్ణశకుని దుశ్ళాసనులతో ఏకాంత సమావేశం జరిపి, భీష్మ ద్రోణ కృపాశ్వత్థామలు మనసుపెట్టి పాండవసేనలను 
మట్టుపెట్టటంలేదనీ, దానివలన కౌరవసేనలు క్రమంగా క్షీణించి పోతున్నాయనీ చెప్పి, కర్తవ్యాన్ని గురించి వారిని సలహా అడిగాడు. 
కర్ణుడు వెంటనే తాను యుద్ధం చేసి రాజును మెప్పించాలనే రాజసభావంతో - 


క. “ నరనాథ! యింక భీష్ముని । దురమునకుం దేకు; మేను దోర్చల విభవో 
ద్భురతం బాండుకుమారో । తృరముం దత్సేనలన్‌ మదం బడ(గింతున్‌'. (భీష్మ. 3. 167) 


అని ప్రగల్భాలాడాడు. దుర్యోధనుడికి అతడి సలహా వేదవాక్యం. భీష్ముడివద్దకు పోయి భీష్ముడికి చేతకాకపోతే కర్ణుడికి 
అవకాశ మిమ్మని అడిగాడు. ఆ మాటలు భీష్ముడి మనసును తీవ్రంగా నొప్పించాయి. దానికి కారణం కర్ణుడి రాజస ప్రవృత్తియే. 


అంపశయ్యమీద పరుండి ఉన్న భీష్ముడిని కర్ణుడు దర్శించాడు. భీష్ముడు ఆతడిని కురుపాండవులు కలిసి రాజ్యసంపద 
ననుభవించేటట్టు చూడుమని కోరాడు. ఆ యత్నం అతడి ప్రవృత్తికి విరుద్దం. అందువలన రాజసంతో ఆ ప్రతిపాదనను త్రోసిరాజని 
తన యత్నానికి ఆశీస్సు లిమ్మని కోరాడు. 


శా, “ దైవాధీనము సర్వమున్‌ మనమతిం దప్పింపంగా వచ్చునే? 
నీ వింకన్‌ నను నొండు పల్కక పరానీకంబుపై6 బంపు; మ 
త్సేవాధర్మము నిర్వహించెద బలోత్సేకంబు లోకంబు సం 
భావింపన్‌ విహరించెదన్‌ మురరిపుం బార్జుం దలంకించెదన్‌.” (భీష్మ. 3. 450) 


కర్ణుడు “దైవాధీనము సర్వమున్‌' అన్న దానిని నమ్మే వేదాంతి కాదు. తన మతిని పెద్దల బోధలతో మార్చుకొనలేని సాహంకారి. 
భీష్ముడి సలహాను నిరాకరించిన నిర్మాగమాటి. శత్రుసేనలను చంపటంలో సాటిలేని మేటి వీరుడు భీష్ముడు ఆశీస్సులందిస్తే 
తానూ పాండవులనూ వారి సేనలనూ సంహరించగలననే ధైర్యం కలవాడు. ఇవన్నీ స్వీయ బల ప్రయోగానికి లోకం మెచ్చుకొనేందుకే 
చేయాలని ఆతడి అభిప్రాయం. ఈ మాటలన్నీ రాజసరాజసికు డనేవే. 


6. దుర్యోధనుడు రాజస తామసికుడు. భీష్మపర్వంలో ఆ స్వభావం ముమ్మూర్తులా గోచరిస్తుంది. దుర్యోధను డెంతటి 
మహావీరుడో కాని, భీష్మద్రోణాది మహావీరులను స్వప్రయోజనం కొరకు ఉపయోగించుకొనే ఉద్ధతుడు. కౌరవవీరులను పాండవ 
పక్షపాతులేమో అని శంకిస్తాడు. అయినా, వారి చేతనే పాండవులను చంపించాలని భావిస్తాడు. ఏనాడైనా, ఎ ఘట్టంలోనైనా 
పాండవుల ధాటికి కౌరవసైన్యం బడలిపోతే, నిర్మొగమాటంగా భీష్మాదులను నిష్ణురాలాడుతాడు. వారు మనసులో కటకటపడినా 
లెక్కచేయడు. వారిని రెచ్చగొట్టిగానీ, నిందించిగాని, నిష్ణురాలాడిగానీ పాండవులను పరిమార్చటమే అతడి ధ్యేయం. 


పీఠిక - 26 


మూడవనాటి యుద్ధంలో దుర్యోధనుడు భీముడిచేతిలో భంగపడ్డాడు. అందుకు అతడు సిగ్గుపడటానికి మారుగా 
భీష్మద్రోణాదులను నిష్టురా లాడాడు. 


ఉ. “ఉక్కున మూ(డులోకములు నొక్కటం దాశెన యేనింబోర మీ 
రొక్క 6 డొకండ గెల్చుటకు నోపుదు రశమవృత్తి; నిట్టి మీ 
ముక్కున నూర్చ్పు గల్ల మన మోహర మీ దురవస్థ బొందునే? 
యక్కట! మున్న పాండవుల కల్గంగ నొల్లమి సెప్ప రైతిరే! 


వ. అని పలికి గాంగేయుం గనుంగొని 


ఆ. నాడె చెప్పంగన్న నాకు రాధేయున । కెట్లు సూడ బోలె నట్లు వోలె. 
బడిన పాటు బడుదు మడియాస నీ చేత | భంగపడితి మింక6 బలుకు లేల? (భీష్మ.2.119-121) 


మ్‌ ముక్కున నూర్చు గల్ల (మీరు బ్రతికి ఉండగా) అనటం, భీష్ముడిని కర్ణుడితో కలిపి చెప్పి నిందించటం దురహంకార 
పూరిత రాజసం. 


ఆరవనాటి యుద్ధంలో కూడా భీష్ముడి కట్టెదుట దుర్యోధనుడు భీముడి చేతిలో భంగపడ్డాడు. అప్పుడూ భీష్ముడిని 
అనుమానంతో నిష్టురా లాడాడు. 


ఆ. “మనము పూణి పట్టి మొన లేర్చికొని పోవ( బాండురాజ సుతులబలము గవిసి 
గాసి చేయునదియుం౯ గాక నీ ముందట బవనతనయుచేత6 భంగపడితి.” 
క. “నిను గొని గెలిచెదం గుంతీ | తనయుల నని యున్న తలంపు దప్పించెదు; నీ 
వనిమిషులనైనం జేకొన | వనిమొన; వా రింత బలియు రగు బేమి యొకో!' (భీష్మ. 3.5,6) 


దుర్యోధనుడు భీముడిచేత భంగపడినప్పుడెల్లా భీష్ముడిమీద విరుచుకుపడటం అతడి రాజసస్వభావం. ఎన్ని నీతులు 
చెప్పినా, పాండవులను జయించటం అసాధ్యమని ఎన్నిసార్లు చెప్పినా దానిని తలకెక్కించుకొనలేకపోవటం రాజసస్వభావం. ఈ 
రెండూ కలిసిన రాజరాజు వ్యక్తిత్వం రాజసరాజసికం. 


7. ధృతరాష్ట్రుడు తామస సాత్త్వికుడు. అతడి అదృష్ట మేమంటే వ్యాసభట్టారకుడు, శ్రీకృష్ణుడు మొదలైన మహామహులు 
నీతులు బోధించారు, దివ్యదర్శనా లిచ్చారు. వాటిని వినేవాడు. కాని, పుత్రవ్యామోహంతో వాటిని పాటించేవాడు కాడు. యుద్ధం 
ప్రారంభమయింది. వ్యాసాదులు పాండవవిజయాన్ని సూచించారు. కౌరవమరణం తప్పదని హెచ్చరించారు. అయినా, ఏదో ఆశ 
కౌరవవిజయం కొరకు మనసులో వెలుగొందుతుండేది. యుద్ధంలో జరిగే పరిణామాలు విని ఆశ్చర్యపోయేవాడు. దుర్యోధనుడివలెనే 
ధృతరాష్రుడుకూడా భీష్మద్రోణులు అజేయులు కాబట్టి వారిని ప్రయోగించి పాండవులను సంహరించాలని దురాశపడ్డారు. ఆశలన్నీ 
అడియాసలు కావటం మొదలయ్యాయి. పెద్దలతోడ సత్సంగం చేసి హితోక్తులు ఓపికతో వినేలక్షణం అతడిలో ఎక్కడో మినుకు 
మినుకు మంటున్న సాత్వికం. పెద్దల మాటలను తెలిసి తెలిసి తిరస్కరించటం తామసికం. 


ధృతరాష్ట్రుడు సంజయుడి నడిగే ప్రశ్నలు అతడి స్వభావానికి నిలువుటద్దాలు. మచ్చు కొకటి. 


ధృత: “సంజయా! మనవైపు సైన్యం చచ్చిందనీ, నొచ్చిందనీ తరచుగా చెప్పుతావు. పాండవబలాలు తరుగక యుద్దం చేయటం 
పలుమారులు చెప్పుతావు. అకటా! ఇదేమి మాయయో! అని సంజయుడినే అనుమానించగల తామసికుడు. 


పీరిక - 27 


సంజ: మహారాజా! మనవారు తమ తమ సామర్ధ్యాలకు తగినట్లు పోరాడుతున్నారు. అయినా నదులు సముద్రంలో 
కలిసినట్లు మన సేనలు పాండవసేనలో ప్రవేశించి వెలుపలికి రాలేకపోతున్నాయి. దీనిని నీవు తప్పుగా భావించకుము. నీవు చేసిన 
తప్పులవలన కలిగిన ఈ చేటుకు శోకించి లాభం లేదు. 


సంజయుడి మాటలు విన్న తరువాత కూడా విజయాన్ని మనసులో ఆశించే ధృతరాష్ట్రుడు అక్షరాలా తామసికుడే. 


8. శిఖండి తామస రాజసికుడు. భీష్మవధకొరకు పంతంపట్టి యుద్ధంలో పాల్గొన్న శిఖండికి స్వయంగా ఆయనను చంపే 
సామర్థ్యం లేదు. తనను చూచి భీష్ముడు నవ్వుతూ ఊరకుంటే, తన వెనుక నిలువబడి అర్జునుడు బాణాలు సంధించి భీష్ముడిని 
కూల ద్రోశాడు. పేరు శిఖండిది ప్రతాపం పార్టుడిది. అయినా, ఆతడి పౌరుషోక్తులు కోటలు దాటుతుంటాయి. మొదటినాటి యుద్ధంలో 
భీష్ముడి పరాక్రమ ప్రదర్శనానికి ధర్మరాజు దీనుడై శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, నిరాశతో యుద్ధం చాలించి అడవులకు వెళ్ళుతానని 
పలికినప్పుడు శ్రీకృష్ణుడు పాండవవీరుల ప్రశంస చేసి అతడికి ధైర్యం చెప్పాడు. ఆ వీరులలో శిఖండి శ్రీకృష్ణుడి ప్రక్కనే చెప్పబడటం 
విశేషం. 
కృష్ణ: ఉ.' నెవ్వగ యింత యేల? విను, నీ కెదు రెవ్వరు? నీదు తమ్ములం 

దెవ్వరు సూచినన్‌ జగము లిన్నియు గెల్వ6 గలారు లావునం; 
గ్రొవ్విన భీష్ము నోర్చు రణకోవిదు.డైన శిఖండి యేను నీ 
కొవ్వనివారి నెల్ల. గ్రమయుక్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌.” (భీష్మ. 2. 11) 


భీష్ముడిని ఎదిరించి చంపాలన్న సంకల్పం రాజసికం. శిఖండి వెనుక నిలబడి బాణాలు వేసింది పార్టుడనీ, శిఖండి కా 
పరాక్రమ మెక్కడున్నదనీ భీష్ముడు దుశ్ళాసనుడికి చెప్పిన తీరు అతడిని నవ్వులపాలు చేసింది. 


వ “అశనికల్పము లివి యర్జును బాణముల్‌ । గాని శిఖండివి గావు సుమ్ము! 
కర్కటి గర్భంబుకరణి గాత్రము వ్రచ్చు । నిట్టివి వీనికి నెందు గలవు? 
బ్రహ్మదండంబుల పాటియై మర్మంబు । లిట్టు నో నాంటునే యితనిచేత! 
జముదూత లట్ల ప్రాణముల వెలార్పంగ । నీ ద్రుపదాత్మజు. డెన్నం డేసె? 


ఆ. దృఢ విముక్తములును, దీప్తాకృతులు, లక్ష్య । శుద్ధిమంతములును, సునిశితములు 
నైన నారసంబు లతనివి గాక యీ । తనివి యగునె యెవ్విధమున జూడ! * (భీష్మ. 3. 405) 


అందుకే కాబోలు భీష్ముడు శిఖండి ఎదురుపడగా ఒక నవ్వు నవ్వాడు. ప్రతాపం కంటె మించిన ప్రసిద్ధి వచ్చిన అదృష్టవంతుడు 
శిఖండి. తన శక్తి తాను తెలిసికొనలేకపోవటం తామసికం, అయినా భీష్మవధకై జీవితాన్ని అంకితం చేయటం రాజసికం. 


9. తామసిక తామసికుడు దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు. అన్నగారి ఆజ్ఞను అక్షరాలా పాటించటమే ఆతడి జీవితవ్రతం. 
అందుకే ఆజ్ఞలన్నీ అన్న అతడికే ఇస్తాడు. భీష్మపర్వంలో దీనికి సంబంధించిన కావ్యకళాశిల్సం ఒకటి ప్రస్ఫుటంగా కనపడుతుంది. 
యుద్దారంభంలో దుర్యోధనుడు భీష్మరక్షణ బాధ్యత దుళ్ళాసనుడికి అప్పగించాడు. పదిరోజులూ భీష్ముడి చుట్టూ తానుగానీ, 
మహారథికులను గానీ రక్షగా నిలిపాడు. చివరినాడుకూడా చివరివరకు భీష్మరక్షణలో నిలిచి అన్నతోపాటు చివరిగడియలలో ఆయన 
వద్దనే ఉన్నాడు. ఆయన బాణాలకు గురియై నేలపై ఒరిగే సన్నివేశానికి ఆయనే సాక్షిగా నిలిచాడు. అన్నమాట జవదాటని తమ్ముడే 
అయినా స్వతంత్ర వ్యక్తిత్వం లేనివాడు కావటంతో తామసికుడైనాడు. భీష్మరక్షణం చేయలేక తామసికు డనిపించుకొన్నాడు. 
ఆయన చరిత్రనంతా గమనిస్తే ముమ్మాటికి తామస తామసికుడే. 


పీరిక - 28 


మాట్లాడే పాత్రలలో గల ఈ వైవిధ్యం కథకు వైవిధ్యంతో కూడికొన్న చైతన్యశక్తిని ప్రసాదించింది. 


16. ధర్మజ దుర్యోధనుల సాధింపు మాటలు : 

నాయక ప్రతినాయకులైన ధర్మజ దుర్యోధనులు ఎదుటి వారి చెవులు పిండి పనిచేయించుకొనే దిట్టలు. అయితే, వారు 
పాటించే పద్ధతులు, మాట్లాడే మాటలు వారి వారి స్వభావాలకూ, వ్యూహాలకూ అనుగుణంగా ఉంటాయి. భీష్మాదులను 
శ్రీకృష్ణసహాయంతో అర్జునుడు సంహరించి విజయాన్ని చేకూరుస్తాడని నమ్మికతో యుద్దానికి ధర్మజుడు దిగాడు. అందువలన 
భీష్మాదులవలన పాండవసైన్యం భంగపడితే ధర్మజుడు బాధపడేవాడు. అంతటితో ఆగక శ్రీకృష్ణుడికి నివేదించుకొనేవాడు. ధర్మరాజుకు 
కోపంవస్తే మొదట రాజ్యాన్ని వదలుకొంటానంటాడు, యుద్దాన్ని మానేస్తానంటాడు. చివరకు అడవులకు పోయి ఆకులలాలు తిని 
తపోవృత్తితో జీవిస్తానంటాడు. ఇవన్నీ ధర్మజుడి సాత్విక నిష్ణురాలు. శ్రీకృష్ణుడో, అర్జునుడో, చివరకు ధృష్టద్యుమ్నుడో ధర్మరాజుకు 
ధైర్యం చెప్పి, మరునాడు యుద్ధం చేసి ఆయనకు ధైర్యం కలిగించేవారు. వారు కూడా చాలరనుకొంటే భీష్ముడి వద్దకే పోయి 
మనవిచేసికొనేవాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ధర్మరాజు సాధింపుమాటలు కార్యసాధన వ్యూహానికి పరోక్షపోషకాలుగా ఉండేవి. వాటివలన 
సత్ఫలితాలు సాధించబడేవి. అందుకే ధర్మరాజు ధర్మనీతివర్తనుడయ్యాడు. మెత్తని పులిగా పేరుగాంచాడు. ధర్మరాజు మెత్తని పులి 
అయితే దుర్యోధనుడు బెబ్బులి. అతడు భీష్మ ద్రోణ కృపాశ్వత్థామలను నమ్మి యుద్ధంలోకి దిగాడు. వారివలన పాండవనాశనం 
జరుగుతుందని కర్షుడిని యుద్ధం చేయటానికి భీష్ముడు అంగీకరించకపోయినా ధైర్యంగా ఉన్నాడు. అయితే, భీష్మాదులందరూ 
ప్రతి దినం పాండవుల ప్రాణాలు తీసే యత్నం చేసేవారు కారు. పాండవులతో యుద్ధం చేసినా వారిని దయతో వదలిపెడుతున్నట్లుగా 
దుర్యోధనుడికి తోచేది. పైపెచ్చు భీమాదులతో దుర్యోధనుడు భంగపడినప్పుడు కూడ ప్రతీకారం తగినంత మోతాదులో ఉండేది 
కాదు. ఈ కారణాలకు తోడు, అనుమాన జాడ్యం తోడై దుర్యోధనుడు భీష్ముడిని నిష్ణురాలాడేవాడు. అట్లా అతడు పలికినప్పుడెల్లా 
భీష్ముడిని ఒక్కొక్క అడుగు దూరం చేసికొనేవాడు. చివరకు కర్ణుడిమీద అభిమానంతో భీష్ముడిని సేనాసారథ్యం వదలుకొమ్మని 
అవమానంగా మాట్లాడాడు. క్రూరమైన మాటలతో భీష్ముడిని దుర్యోధనుడే మొదట కూల్చాడు. ఆ తరువాత భీష్ముడు అతడి 
మాటలు భరించలేక మరణించటానికి ఉద్యుక్తుడయ్యాడు. మరణరహస్యం ధర్మరాజుకు చెప్పి “చంపి పుణ్యం కట్టుకొనం'డని 
బ్రతిమలాడుకొన్నాడు. అతడి అంగీకారంతోనే అర్జునుడు భీష్ముడిని అంపశయ్య నెక్కించాడు. 


మాట లన్నా మనసులు దోచుకొనే నేర్చు ధర్మరాజుది. మాటలతో మమతలను దూరం చేసికొనే తొందరపాటు దుర్యోధనుడిది. 
ఇద్దరూ కార్యసాధకులే. కాని ఒకరు సాధించినట్లు మాట్లాడినా ఫలసాధన చెడకుండ చూచుకొంటారు. మరొకరు తిట్టి 
పెట్టించుకొందామని ప్రయత్నించి అసలుకే మోసం తెచ్చికొంటారు. ఈ రెండు ప్రధాన పాత్రల స్వభావ సహజ వైరుద్ద్యంవలన 
కథకు తులనాత్మక శిల్పం సాధించబడింది. 


17. దశవిధ వర్ణనలు : 


యుద్ధపర్వాలు సాధారణంగా వర్ణన ప్రధానాలు. వినేవారి కన్నులకు కట్టేటట్లు చెప్పటంలో వర్ణనం బలమైన వాహికగా 
తోడ్పడుతుంది. పదిరోజుల యుద్ధం ప్రవర్తిల్లే భీష్మపర్వంలో పదిరకాల వర్ణనలను గుర్తించవచ్చును. వాటిని ఈ విధంగా పేర్కొనవచ్చును. 


1. సహజ వర్ణనలు 2. రసానుగుణ వర్ణనలు 3. అలంకృత వర్ణనలు 
4. వీరపురుష వర్ణనలు 5. వ్యూహ వర్ణనలు 6. రణరంగ వర్ణనలు 
7. సన్నివేశ వర్ణనలు 8. వీరోక్తుల వర్ణనలు 9. అభినయ వర్ణనలు 


10. ప్రకృతి వర్ణనలు వీటిని సహృదయులు ఆయా సందర్భాలలో గుర్తించటం సులభం. అయినా మచ్చుకొకటి రెండు 


ఉదాహరణలు. 


పీఠిక - 29 


18. సహజ వర్ణనలు: 


యుద్ద క్రియా వర్ణనలు సహజ వర్ణనలుగా నిబంధించినప్పుడే పఠితలకు దృశ్యమానాలౌతాయి. ఇటువంటివి భీష్మపర్వంలో 


కోకొల్లలు. మచ్చుకు - వికర్ణాభిమన్యుల యుద్దం. 


చ. 


“తటీమి వికర్ణు. డప్మ తను6 దాంకిన నా యభిమన్య్యు. డల్లి బి 

ట్టజ విలు ద్రుంచి, సారథి వడం దురగంబుల. జావమోది క్రొ 

మ్మెజు(గులతోడ( దద్ద్వజము మేదిని. గూలగ6 జేసి యంగముల్‌ 

గిజికొన బాణముల్‌ నినిచె. గేలిమెయిన్‌ బటుదర్చ మేర్చడన్‌'. (భీష్మ. 2. 402) 


అభిమన్యుడు వికర్ణుడిని నిరాయుధుడిని చేసిన క్రమాన్ని సహజంగా వర్ణించాడు తిక్కన. విలు త్రుంచటం, సారథిని 


పడగొట్టటం, గుర్రాలను చావమోదటం, ధ్వజాన్ని కూల్చటం, బాణాలను మేన నాటటం - అనే క్రియలలోని విరుపు సవ్వడులను 
శకటరేఖ ప్రాసలో ధ్వనింపజేయటం రచనాశిల్పం. 


19. రసానుగుణ వర్ణనలు : 


యుద్ధ ఘట్టాలలో సాధారణంగా వీర రౌద్ర భయానక బీభత్సాద్భుత కరుణ రసాలు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. ఆ 


రసవిభావానుభావాదుల వర్ణనం కావ్యరసపోషకం. మచ్చుకొక్క ఉదాహరణం. 


వీరరసం: రెండవనాటి యుద్ధంలో అర్జునుడు భీష్ముడిపై విజృంభించటం: 


“మనసేనం గలగంగ6 జేయుచు మదిన్‌ మందాకినీ నందనుం 
డు ననుం గైకొనకున్నవా6 డితని యాటోపం బడంగించెదన్‌ 
నిను మెప్పించెద6 జూడు ఖేచరులు వర్ణింపన్‌ విజృంభించెదన్‌ 
దనుజధ్వంసి! రథంబు వే పజపు ముద్య ద్విక్రమ ప్రక్రియన్‌”. (భీష్మ. 2. 31) 


రౌద్రరసం: శ్రీకృష్ణుడు భీష్ముడిపై లంఘించటం 


“ధరణీ చక్రము గ్రక్కునం గదల దిగ్గంతావళశ్రేణి కం 
ధరముల్‌ మైొగ్గంబడన్‌ దిశావలయ ముత్కంపంబుగా నీ బలం 
బురులం బాజంగ భీష్ముపైం గవిసె; రౌద్రోద్రేకముం జూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచద్పాహుఘోరాకృతిన్‌. (భీష్మ. 3. 263) 


భయానకం: శ్రీకృష్ణుడి భయానకమైన విశ్వరూపం దర్శించిన అర్జునుడి మాటలు. 


“అనలజ్వాలలు పర్వు నీ ముఖములం దా ధార్తరాష్ట్ర వ్రజం 
బును భీష్మాదులు నిద్దెసం గలుగు నీ భూపాలలోకంబు గ్ర 
క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు నాకుం జెప్పవే! యెవ్వరో 
యని శంకించెద నిన్ను భూరి కరుణాయత్తెక చిత్తుండవై.. (భీష్మ. 1. 214) 


బీభత్సం : 


తే. “ధరణి నెత్తుటం దోంగి యాభరణకాయ । శస్త్రఖండ జాలంబుల. జాల నొప్పె. 
బలుచ గాకుండ6 గుంకుమ మలంది పెక్కు | దెజంగు తొడవులు దొడిగిన తెజవవోలె-. 
(భీష్మ.3. 162) 


బీభత్స దృశ్యాలను శృంగారోపమలతో రమణీయంగా మార్చటం తిక్కన వర్ణన శిల్పం. 


అద్భుతం: అర్జునుడు అద్భుతమైన శ్రీకృష్ణుడి విశ్వరూపం దర్శించి ఆశ్చర్యపడటం. 


ల్‌ 


దేవ! నీదగు దివ్య దేహంబునందు సు । రాసురగంధర్వు లాది గాగ 

గల దేవయోనులు6 గమలాసనుండును । సచరాచరంబైన జగము నాకు. 

దోంచె, మొగంబులు దోరండములును బా | దములు. గన్నులు ననేకములు గంటి 
మకుటాది భూషణ నికరంబు. జక్రగ | దాద్యాయుధములు మాల్యాంబరములు. 


ఆ. బెక్కు గానవచ్చె నక్కజమై యిది | నడుము మొదలు దుది యనంగరాదు 
తేజ మప్రమేయ దేదీప్యమాన ని। ర్వికృతి మహిమ దుర్షిరీక మయ్యె!" ( భీష్మ. 1. 211) 


కరుణరసం: భీష్ముడి మరణవార్త విని ధృతరాష్ట్రుడు శోకించాడు. 


య 


ల్‌ 


అతండు నొచ్చినతజి నడ్డంబు సొచ్చెద మని వచ్చువారు లేరైరె యచట? 

నడరి పోరాడక యన్ని యక్షాహిణు । లొప్పరికించెనె యొకని. గలన? 

నతని నోర్వంగ6 జాల వని నిశ్చయించితి | మంతకు నోపెనే యరిబలములు? 
ద్రోణుండు. గృపుండును ద్రోణసుతుండును । శల్యుండు. గ్రేడించి చనిరె యపుడు? 


తే. పాండుసుతులు శిఖండియు( జండశక్తి | మెజియ నొక్కటం పై6 బడ్డ వెజిచి తాత 
విడిచి నా పుత్రులందజు విజిగి యడవి6 | గలిసిరొకొ యాతనికి. బడవలసె నకట! (భీష్మ. 1. 58) 


20. అలంకృత వర్ణనలు : 


తిక్కన ఉపమ, రూపకం మొదలైన అలంకారాలలో వర్ణ్యవస్తువును రమణీయంగానూ, ఆస్వాదమధురంగానూ మారుస్తాడు. 
సంజయుడు భీష్ముడి మరణాన్ని సూర్యాస్తమయంగా రూపకం చేసి చెప్పి శోకించాడు. 


ఆ. “తీవ్ర బాణజాల దీప్త్పులు పరంగించి | పాండుతనయ సైన్య బహుళ తమము 

లీలం బదిదినంబు లోలి వినోదించి । యధిప! భీష్మభాను6 డస్తమించె”. (భీష్మ. 1. 47) 
తే. “చాపవక్రుండు భల్లదం్ష్రావితాన | ఘోరమూర్తి నారాచనఖుండు ఖడ్గ 

జిహ్వికా భీషణు(డు నరసింహమూర్తి | గాక కేవల నరుండె గంగాసుతుండు! (భీష్మ. 1. 48) 


“ఇట్టిది భీష్మ మహాభ్ర; మెట్టడంగించెనొకో శిఖండి యను కృత్రిమ వాయువు దాంకి దైవమా! " 
(భీష్మ. 1.52) 


పీర్రిక - 31 


“ భీష్ము(డను సాగరముం గడవంగ, నీందంగా నేరిమి యెట్లాకో కలుగనేర్చె శిఖండికి?'- 
(భీష్మ. 1. 54) 
రూపకానుప్రాణిత ఉపమాలంకారం: 


తే, జలరుహంబులు పాండవ సైనికుల మొ | గంబు లట్టుల విన్ననై కాంతి దటి౮గా; 
వారి మనముల భీత్యంధకార మడరు । కరణి జీకటి యెడనెడ6 గవియుదెంచె.” 


ఉపమాలంకారం: క్రాంచవ్యూహాన్ని భీష్ముడు భేదించిన విధం. 


ఉ. “తెక్కలు సించి కంఠమున జేకులు వాపి శిరంబు వ్రచ్చి పే 
రుక్కున6 గ్రొంచ చందమగు నొడ్డు గలంగంగంజేసి భీష్ముం డే 
దిక్కున6 దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి నింప6 గెం 
పెక్కిన కంటిక్రేవ చెలు వెక్కుడు సేయగ గ్రీడి కృష్ణుతోన్‌ (భీష్మ. 2.30) 


తే. “ ఆపగానందనుండు మురారియురము । బాణ వితతిని భేదింప శోణితమున. 
దోంగి యత డొప్పె6 దలిరాకు దుజగలింప | మెజియు నవపారిజాతంబు తెజంగు దాల్చి”. 
(భీష్మ. 2. 43) 
ఇట్లు యుద్ధ వర్ణనలను అలంకృతం చేసి పఠితలకు దర్శనీయం చేశాడు తిక్కన. (వివరాలకు వ్యాఖ్య చూడండి). 
21. వీరపురుష వర్ణనలు: 


యుద్ధ పర్వాలలో వీరపురుష వర్ణనం ఒక ప్రత్యేక వైభవం. వారు సజీవవీర రౌద్రరస విభావాలు. వారి వర్ణన రసోన్నిద్రం. 
ప్రతాప ప్రదర్శనం చేసిన వీరులను సహజంగానో, అలంకృతంగానో వర్ణించక తిక్కన వదలలేదు. ఆ వర్ణనలు పద్యరత్నాలు. ఉదాహరణకు 
కొన్ని. 

1. భీమపరాక్రమం. (క్రియా రమణీయం) 


శా, “కుంతీసూను(డు సింహనాదమున దిక్కుల్‌ పిక్కటిల్లంగ దు 
ర్షాంత స్ఫారగతిం గరిం గదిసి రౌద్రస్ఫూర్తి లంఘించి త 
ద్దంతంబుల్‌ వెస నెక్కి త్రొక్కి తునిమెన్‌ ధారాళరక్త చ్చటా 
క్రాంతంబై నభ మొప్ప వాని. బటు ఖడ్గ స్సార ధారాహతిన్‌'. (భీష్మ. 2. 68) 
2. అలంబసుడు ఇరావంతుడిని చంపటం 
చ. “అడరిన దానవుండు గరుడాకృతిం గైకొని మాయతోడ లో 
బడ భుజగంబులం బొదివిపట్టి రయంబున మింగి యప చే 


డృడు నరుపట్టికంఠము గృపాణమునం దెగవైవ మేదినిం 
బడి మొగమొప్పె. బూర్లశశిభాతి వికారము లేని చెన్నునన్‌ *. (భీష్మ. 3. 105) 


పీఠిక - 32 


3. భీష్మ ప్రతాపం. 
ఉ. “శాంతనవుం డనేక బలసంతతి నుద్భట శౌర్యసారదు 
ర్షాంత పరాక్రమ స్ఫురణ దాకి సముజ్ఞ్వ్యల శాతసాయక 
క్రాంత పరీత నిర్మథిత కంపిత పాతితమూర్తి( జేసి య 


త్యంత రయంబునం దన రథంబు గతుల్‌ మెజయం బ్రదీప్తండై '. (భీష్మ. 3. 246) 


22. వ్యూహ వర్ణనలు: 


యుద్దాలలో వ్యూహాలు ఆయువు పట్టులు. వాటిని వర్ణించేటప్పుడు తిక్కన తీసికొనే జాగ్రత్తలు సవ్యంగా ఆయన అనుభవం 
నుండి పుట్టుకొని వచ్చినట్టుంటాయి. భీష్మపర్వంలో ఉభయపక్షాలు పన్నిన వ్యూహాలు: 


కౌరవులు పాండవులు 
మొదటినాడు: మానుషవ్యూహం - అచల వ్యూహం 
రెండవనాడు: త్రిశాఖావ్యూహం - క్రాంచవ్యూహం 
మూడవనాడు : గరుడ వ్యూహం - అర్థచంద్రాకార వ్యూహం 
నాల్గవనాడు: తుముల యుద్ధవ్యూహం - తుముల యుద్ధవ్యూహం 
ఐదవనాడు: మకరవ్యూహం 5 శ్యేన వ్యూహం 
ఆరవనాడు: క్రౌంచ వ్యూహం - మకర వ్యూహం 
ఏడవనాడు: మండల వ్యూహం = వజ్ర వ్యూహం 
ఎనిమిదవనాడు: కూర్మ వ్యూహం - శృంగాట వ్యూహం 
తొమ్మిదవనాడు: సర్వతోభద్ర వ్యూహం - దృఢ వ్యూహం 
పదవనాడు: శిఖండి వ్యూహం - భీష్మ వ్యూహం 


వ్యూహరచన విజయ సోపానాలలో మొదటిది. ఇరుపక్షాల వారు విజయావకాశాలను అన్వేషించే పద్ధతులకు వ్యూహాలు 
సూచికలు. వ్యూహాలకు వివిధాకృతు లుంటాయి; వాటికి తగిన ప్రకృతు లుంటాయి, వాటిని సంవిధానం చేసే పద్ధతులూ, 
భేదించే విధానాలూ ఉంటాయి. ఒకరు తమకున్న శక్తియుక్తులను బట్టి ఒక వ్యూహం పన్నితే, మరొకరు దానిని భేదించగలిగిన 
మరొక వ్యూహాన్ని తమకున్న వనరులతో నిర్మించి ప్రతిఘటిస్తారు. ఒక్కొక్క వ్యూహానికి ఒక రూపప్రణాళిక ఉంటుంది. అందులో 
ముఖ్యస్థానా లుంటాయి. వాటిలో ముందుగా దాడిచేసే వీరులు, ఆ తరువాత రక్షచేసేవీరులు, సాయం చేసే వీరులు, అండగా 
నిలిచే వీరులు, పోరును ఉద్ధృతం చేసేవీరులు, పారిపోయే వారిని గూడగట్టే వీరులు అని విభాగాలు గోచరిస్తుంటాయి. వారిని 
ఎన్నిక చేసి ఆయా కీలక స్థానాలలో నిలపటం, వారి సహాయకులను ఆయా ప్రాంతాలలో కేంద్రీకరింపచేయటం, అవసరం వస్తే 
వ్యూహంలోని వివిధ కేంద్రాలకు వేగంగా వెళ్ళగలిగినవారిని సమన్వయదృష్టితో సన్నద్ధం చేయటం వ్యూహాకృతి నిర్మాణంలో 
ముఖ్యాంశాలు. స్వీయపక్ష బల ప్రదర్శనానికి అనువైన పద్ధతికి ప్రాధాన్య మివ్వటమే వ్యూహస్వభావం. ఈ దృష్టితో వ్యూహాలు 
ప్రధానంగా రెండు విధాలుగా కనపడతాయి. ఒకటి - దాడికి పనికి వచ్చేది. రెండవది - రక్షణకు పనికివచ్చేది. కౌరవ పాండవులు 
వ్యూహరచనలో ఈ అంశాన్ని కూడా లెక్కకు తీసికొన్నారు. ఎ విధమైన వ్యూహమైనా శత్రువ్యూహాన్ని భేదించే లక్ష్యంతోనే సంవిధానం 


పీఠిక - 33 


చేయబడుతుంది. ఒక్కొక్కసారి బలమైన వ్యూహం కూడా బలహీనవ్యూహకర్తలు ప్రదర్శించే నేర్చ్వరితనంవలనకాని, యుద్ధక్రీడా 
ప్రయోగంవలనకాని సత్ఫలితాలను సాధించలేక వీగిపోవచ్చును. అంతమాత్రాన యుద్ధవీరులు అశాంతికి గురికాకుండ మరునాడు 
ఎత్తుకు పైయెత్తు వేసికొంటారు. యోగ్యమైన వ్యూహాన్ని కూర్చుకొంటారు. యుద్దంలో వ్యూహం రక్షాకవచం వంటిది. దానిని 
తాల్చ్బవచ్చును, చీల్చవచ్చును. వీరుల పౌరుషం కవచంలో ఉండదు కదన పాండిత్యంలో ఉంటుంది. 


కౌటిల్యుడి అర్జశాస్తంలోని దశమాధికరణంలో సాంగ్రామికాంశాల వివరణం ఉన్నది. ఆ సందర్భంలో వ్యూహాలను గురించి 
విశేషాలెన్నో చెప్పబడిఉన్నాయి. వాటిని కొన్నింటిని అన్వయించుకొంటే భీష్మ పర్వంలోని వ్యూహాల ప్రయోగ ప్రయోజన ఫలితాంశాలను 
గ్రహించవచ్చును. 


శో “ ఏకం హన్యాన్న వా హన్యాదిషుః క్షిప్తో ధనుష్మతా! 
ప్రాజ్జేన తు మతిః క్షిప్తా హన్యా ద్గర్భగతా నపి॥”. (కౌటిలీయార్లశాస్తమ్‌. పుట. 788) 
ఇ జాలి ౧ > వ 


(ధానుష్కుడు విడిచిన బాణం ఒకనిని చంపవచ్చును, చంపకపోవచ్చును. కాని బుద్ధిమంతుడు విసిరిన మతి (ఆలోచన) 
మాత్రం గర్భంలో ఉన్నవాళ్ళని కూడ చంపివేస్తుంది). (డా. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి బాలానందిని వ్యాఖ్య: పుట. 788) 


అనే కౌటిల్యుడి సూక్తి ప్రకారం సైన్యవ్యూహం ప్రాజ్ఞుడైన వీరుడి ఆలోచనకు యుద్ధ క్రీడాకృతి. కౌరవపక్షంలో భీష్ముడు 
వ్యూహకర్త. పాండవ పక్షంలో అర్జున ధర్మజ కృష్ణ ధృష్టద్యుమ్నులు కర్తలు. కౌరవపక్షంలో ఒక్క రాలోచించి వ్యూహం పన్నితే 
పాండవపక్షంలో నలుగు రాలోచించి ప్రతివ్యూహం రూపొందించేవారు. ఆ క్రమం ఆలోచనా క్రమం కూడా. 


“సర్వ దేశకాల ప్రహరణమ్‌ ఉపాంశు దణ్ణ శ్చేతి పత్తియుద్దాని (కాటి. అర్హ. పు. 781) (అన్ని దేశాలలోనూ, అన్ని కాలాలలోనూ 
శత్రువులను సంహరించటం, ఉపాంశుదండం (రహస్యోపాయాలచేత చంపటం) ఇవి పత్తియుద్ధ విధానాలు. పాండవ 
కౌరవవ్యూహాలలో వీటికి సంబంధించిన ఆలోచనలూ, వ్యూహరచనలూ సాగాయి. 


1. పక్షా ఉరస్యం, ప్రతిగ్రహః ఇత్యాశనసో వ్యూహవిభాగః పక్షొ, కక్షా, ఉరస్యం, ప్రతిగ్రహః ఇతి బార్హస్పత్యః" 
(కాటి. అర్హ. పు. 783) (1-వ్యూహంలో రెండు పక్షాలు, ఉరస్యం (మధ్యప్రదేశం), ప్రతిగ్రహం (సైన్యపృష్ట దేశం) - ఈ నాలుగు 
os ఉంటాయి అని శుక్రాచార్య సంమతమైన వ్యూహవిభాగం. రెండు పక్షాలు, రెండు కక్షాలు, ఉరస్యం, ప్రతిగ్రహం 
అనే ఆరు అవయవాలు ఉంటాయని బృహస్పతి సమ్మతమైన వ్యూహవిభాగం). భీష్మపర్వంలో ఉభయపక్షాలూ బృహస్పతి మతాన్నే 
అనుసరించి వ్యూహరచన చేసినట్లు స్పష్టమౌతున్నది. 


వ్యూహ స్వరూప స్వభావాలను గురించి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగా రిట్లా పేర్కొన్నారు: “ వ్యూహస్తు బలవిన్యాసః" 
- సైన్యముల విశిష్ట రచన - లేక - ఏర్పాటు వ్యూహమగును. “విశేషేణ ఊహ్యతే ఇతి వ్యూహః' దీర్ధముగ ఆలోచింపబడునది 
వ్యూహము. ఈ రెండర్భములును వ్యూహ నిర్మాణమునందు ఇమిడియే యున్నవి. సేనాధ్యక్షుడు తన సైన్యమును మోహరించుటకు 
ముందు నిశితముగ ఆలోచించును. ఆలోచించి విజయము తనకు కలుగు రీతిని తన వాహినిని పన్నించును. వ్యూహమును 
ఆంగ్లములో Military Tactics అనుచున్నారు. దీనికి సంబంధించినదే యుద్ధ్దయుక్తి (562168). ఆంగ్ల విజ్ఞాన సర్వస్వములో 
ఈ రెండింటిని ఇట్లు నిర్వచించి యున్నారు. 'StrAategy is the art of protected movement from which tactics, the art 
of protected offensive action is developed. Whilst the one places the army in the last position to overcome 
the enemy's resistance; the other has for its object the economical development of pressure so that 
movement into the derived direction may be maintained.' యుద్ధయుక్తి అనగా సంరక్షితయానము. దీనినుండి 
సంరక్షిత విక్రమ విధానము అనబడు వ్యూహము పరిణమించుచున్నది. మొదటిది శత్రువు యొక్క నిరోధకశక్తిని కుంచించుటకు 


పీఠిక - 34 


ఉపయోగించును. రండవది తన సైన్యశక్తిని పొదుపుగా వాడుకొనుటకు ఉద్దిష్ట దిశయందు విజృంభణమును నిర్వహించుటకు 
ఉపయోగించును.” (ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణ: భీష్మ ద్రోణపర్వ పీఠిక: పుట 19) 


మొదటినాడు భీష్ముడే మొదట వ్యూహం పన్నాడు. అది మానుషవ్యూహం. అంటే పదాతులను ముందుంచుకొని పన్నిన 
వ్యూహం కావచ్చును. “పత్త్యశ్వ రథ ద్విపానాం పూర్వం పూర్వమ్‌ ఉత్తరేణ ఘాతయేత్‌. హీనాబ్గమ్‌ అధికాళ్లేన చేతి” అని కౌటిల్యుడి 
అర్థశాస్త్రం (పుట 786). కౌరవసైన్యం పాండవసైన్యం కంటె సంఖ్యలో అధికం. దానిలో పదాతుల సంఖ్య బహుళం. ఎక్కువబలమైన 
పదాతులతో తక్కువమంది పదాతులున్న పాండవ బలాన్ని హతమార్చాలన్నది భీష్ముడి ఆలోచన. దానికితోడు “యత్‌ పరస్య 
దుర్చలం వీత హస్త్యశ్వం, దూష్యాత్మకం కృతోపజాపం వా, తత్‌ ప్రభూత సారేణాభిహన్యాత్‌. యద్వాపరస్య సాధిష్టం తద్‌ 
ద్విగుణసారేణాభిహన్యాత్‌, యదజ్గ మల్చసార నూత్మనః తద్‌ బహునా ఉపచినుయాత్‌, యతః పరస్పరాపచయః తతో 
వ్యూహేత,యతోవా భయం స్యాత్‌.” (శత్రువుయొక్క ఎ సైన్యం హస్త్యశ్వాలు లేనిదై దూష్యులు అధికంగా ఉండి, లేదా, ఉపజాపం 
చేయబడి దుర్చలంగా ఉంటుందో దానిని అత్యధికమైన సారంగల సైన్యంచేత నశింపచెయ్యాలి. పరుని ఏ సైన్యం చాలసారం 
కలదై ఉంటుందో దానిని రెట్టింపు సారం ఉన్న స్వసైన్యం చేత నశింప చెయ్యాలి. తన సైన్యంలో ఏ అంగం తక్కువసారం గలదిగా 
ఉంటుందో దానికి ఎక్కువ సంఖ్య చేర్చి వృద్ధి చెయ్యాలి. ఎటువైపు శత్రువు దుర్చలంగా ఉంటాడో లేదా ఎటువైపునుండి భయానికి 
అవకాశం ఉంటుందో దాని దగ్గర వ్యూహం పన్నుకోవాలి) (కౌటిల్యుడి అర్థశాస్త్రం పు. 780) అనే యుద్ధవ్యూహనీతి ననుసరించి 
కూడా భీష్ముడు మానుషవ్యూహాన్ని పన్ని ఉండాలి. అంతేకాక 'దూష్యామిత్రాటవీ బలై ర్వా పూర్వం యోధయిత్వా శ్రాన్త మశ్రాన్తః 
పరమభిహన్యాత్‌ “దూష్యబలేన వా స్వయం భబ్గం దత్తా జితమితి విశ్వస్తమ్‌ అవిశ్వస్తః సత్రాపాశ్రయః అభిహన్యాత్‌.. (ముందుగా 
శత్రువును దూష్య బలాలతోను, ఆటవిక బలాలతోను యుద్దం చేయించి, తాను అలసిపోకుండా ఉంటూ, అలసిపోయిన శత్రువును 
చంపాలి. ముందుగా తన దూష్యబలాన్ని యుద్ధం చేయించి, అది ఓడిపోయేటట్లు చేసి, “జయించాను” అని విశ్వాసంతో ఉన్న 
శత్రువును తాను మాత్రం విశ్వసించకుండా జాగరూకుడై ఉంటూ సత్రాన్నిఅపాయకరమైన స్థితిని) కల్పించి చంపివేయాలి). 
(అర్థశాస్త్రం పు. 762 - 763) అనే యుద్దనీతిని కూడ ఆలోచించి ఉండి ఉంటాడు. 


దీనికంటె మరొక రెండు ఆలోచనలు కూడ భీష్ముడు చేసి ఉండవచ్చును. 1. భీష్ముడు పాండవపక్షంలో ఉన్న పార్భుడిని 
జయించటం సాధ్యంకాదనీ, పాండవులను చంప చేతులు రావనీ చెప్పి మిగిలిన రాజలోకాన్ని నిష్టురంగా చంపుతానని దుర్యోధనుడికి 
మాట ఇచ్చాడు. అందువలన అతడి వధ పదాతి సైన్యంతో మొదలౌతుంది. 2. దుర్యోధనుడు తొందరపెట్టటంచేత పాండవులకంటె 
ముందు భీష్ముడే వ్యూహాన్ని పన్నవలసి వచ్చింది. అందువలన సర్వసాధారణమైన మానుష వ్యూహంతో మొదలుపెట్టి ఉంటాడు. 


మూలవ్యూహాలు నాలుగు రకాలు. అవి: దండం, భోగం (సర్పం), మండలం, అసంహితం. అడ్డంగా పన్నేది దండవ్యూహం. 
నాలుగు లేదా ఆరు పక్షాలను ఒకదాని వెనుక ఒకటి అడ్డంగా పన్నేది దండవ్యూహం. నాలుగు లేదా ఆరు పక్షాలను ఒకదాని వెనుక 
ఒకటి మెలికలు తిరిగి సర్పాకారంలో ఉండేటట్లు పన్నేది సర్ప(భోగ) వ్యూహం. శత్రు సైన్యానికి ఎదురుగా ఉండి ఒక్కుమ్మడిగా 
అన్ని వైపులా ప్రసరించేటట్లు పన్నేది మండల వ్యూహం. ప్రత్యేక వ్యూహరచన లేకుండా శత్రువులపై దొమ్మిగా విరుచుకొనిపడేటట్లు 
అమర్చేది అసంహితం. ఈ నాలుగు రకాల వ్యూహాలకు మూలప్రకృతులు. వీటినుండి అనేక శాఖలు కాలక్రమంగా, అవసరం కొద్ది 


ఏర్పడ్డాయి. 


వాటిలో మానుషవ్యూహం ప్రసిద్ధంగా చెప్పబడలేదు. కాని, భీష్మపర్వంలో దాని నిర్మాణప్రశంస స్పష్టంగా తెలుస్తున్నది. 
దుర్యోధనుడు 'నిబిడ చారు సన్నాహంగా వ్యూహం ఉండాలని కోరటంతో భీష్ముడు మానుష వ్యూహాన్ని రచించాడు. అది దట్టంగానూ, 
అందంగానూ, అమర్చినట్టుగానూ ఉన్నది. ఆ వ్యూహంలో భీష్మద్రోణులు ముందు నిలిచారు. కృపాశ్వత్థామలు వలపట, కృతవర్మ 
మద్రేశ్వరులు దాపట, బాహ్లిక సోమదత్త, భూరిశ్రవసులు వెనుక, దుర్యోధనుడు కురు కుమారవర్గంతో కలిసి మధ్యభాగంలో 


పీఠిక - 35 


నిలిచారు. అతడికి ముందుగా పదివేలమంది సంశప్తకులు సుశర్మను ముందుంచుకొని “మేము అర్జునుడిని చంపుతాము లేదా 
చస్తాము" అని శపథం చేస్తూ సన్నద్దమయ్యారు. మిగిలిన రాజులు ఆయాచోట్ల పదిలంగా నిలిచి, “ఇంతకు పూర్వం ఇంతటి 
దృఢవ్యూహాన్ని ఎన్నడూ చూడలే' దని అందరూ ఆశ్చర్యపోయేటట్లు వ్యూహం సిద్దమయింది. నిబిడ సుందరంగా వీరుల తీరు 
శోభిల్లింది. దీనికి తోడు సైన్యాల మోహరింపు సన్నాహరీతిని సంక్లిష్టం చేసింది. ఆయాసైన్యాలకు ఏనుగులనూ, ఏనుగులకు 
రథాలనూ, రథాలకు గుర్రాలనూ, గుర్రాలకు విలుకాండ్రనూ, విండ్లనారికి నద్దాయుధులనూ అడ్డంగా ఉండేటట్లు నిలువబెట్టాడు. 
అది అపూర్వ దృఢవ్యూహంగా కీర్తించబడింది. 


దృఢథవ్యూహం దండవ్యూహభేదం. పక్షాలు, కక్షాలూ, ఉరస్యం, ప్రతిగ్రహం - ఇవన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటే 
దండవ్యూహం. అందులోని కక్షాలు శత్రుబలానికి ఎదురుగా వెళ్ళితే ప్రదరవ్యూహం బెతుంది. దండవ్యూహంలోని పక్షాలు కక్షంవైపు 
వస్తున్న శత్రుబలాన్ని ఎదుర్కొనటం కొరకు వెనుకకు వస్తే అది దృఢకవ్యూహం. దృఢకంలోని పక్షాలు శత్రుబలం లోనికి చొచ్చుకొని 
పోతే అది అసహ్యవ్యూహం. రెండు పక్షాలను వాటిస్థానంలో ఉంచి ఉరస్యం శత్రుబలం వైపు ముందుకు వెళ్ళితే శ్యేనవ్యూహం. 
“అపూర్వ దృఢవ్యూహం' అనే ప్రశంస పొందేది, దండవ్యూహంలోని ద్వితీయ భేదం కావచ్చును. లేదా మిగిలిన దండవ్యూహ 
భేదాలను కూడ ప్రవర్తిల్ల జేయగల దృఢ వ్యూహం కావచ్చును. దానికి మానుష వ్యూహమని సేరుండి ఉండవచ్చును. 


మానుషవ్యూహ స్వభావానికి ప్రతిగా పార్టుడి సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు అచల వ్యూహాన్ని పన్నాడు. పదాతులు, 
గుర్రాలు, రథాలు, ఎనుగులు - ఒకటి వెనుక మరొకటి ఉండేటట్లు పన్నేది అచలవ్యూహం. పాండవ వీరులు నిలిచిన తీరు ఆ 
వ్యూహ నిర్మాణాన్ని తెలుపుతున్నది. సర్వసేనానులు ఉభయులూ సైన్యముఖంగా నిలవటం సంప్రదాయం. అందువలన దానిని 
వ్యూహాంగంగా చెప్పరు. అయితే, సైన్యాధ్యక్షుడు కాక మరొకవీరుడు అగ్రభాగంలో నిలిచినప్పుడది వ్యూహరచనలో ప్రత్యేకతనూ, 
ప్రాధాన్యాన్నీ సంతరించుకొంటుంది. భీష్ముడు కారవసేనకు కన్నాకు. ధృష్టద్యుమ్నుడు పాండవసేనకు మారాకు. వారు సేనాముఖాలుగా 
ప్రత్యర్థులై నిలవటం సహజం. అతడి వెనుక పాండవబలంలో పదాతి వర్గాన్ని ఎక్కువగా తనవెంట నిలుపుకొనే భీముడు నిలిచాడు. 
అతడికి అండగా రథికులైన అభిమన్యు ప్రభృతి కుమారవర్గం, నకుల సహదేవులూ ఉన్నారు. సాత్యకి సమేతులై పాంచాల మాత్స్య 
దేశాధిపతులు దక్షిణోత్తర పార్వ్వాలలో క్రమ్ముకొన్నారు. నడిమిభాగంలో గజసైన్య సహితుడై ధర్మజుడు నిలిచి విజయాశీర్వాదాలు 
పొందుతున్నాడు. ముందట అర్జునుడిచేత రక్షించబడుతున్న శిఖండి భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. అపరభాగంలో మాగధ 
సహదేవ ధృష్టకేతులు ససైన్యులై విజృంభించి ఉన్నారు. 


ఉభయ వ్యూహ సన్నాహాలను బట్టి గమనిస్తే మానుషవ్యూహం దాడికి పనికివచ్చేదనీ, అచలవ్యూహం దాడికి తట్టుకొని 
ఎదురు దాడికి తోడ్పడేదనీ తేలుతున్నది. అంతేకాదు మానుషవ్యూహంలో ఏకవీర విజృంభణం, బహువీర విజృంభణం విడివిడిగా 
ఎక్కువగా ఉండవచ్చుననీ, ఆచలవ్యూహంలో బహువీరుల సంఘటిత విజృంభణం ప్రాధాన్యం వహించవచ్చుననీ తోస్తున్నది. ఆ 
నాటి యుద్ధం తీరు ఈ స్వభావాలను తేటపరుస్తుంది. 


ప్రథమ దివస యుద్దంలో భీష్మ విజృంభణం భయంకరంగా సాగింది. భీమార్జునులు తదితరవీరులు భీష్ముడిని 
నిలువరించటానికి, ఎదురుదాడులలో వెనుకకు పంపటానికీ ఎంతో యత్నించి సాఫల్యం పొందలేకపోయారు. చివరకు 
పాండవసైన్యంలో భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక బెండువడిన సన్నివేశాలు పెక్కులు గోచరించాయి. మానుషవ్యూహ ప్రభావం 
పిడుగుపాటుగా ఉండటంతో పాండవుల అచలవ్యూహం పర్వతంవలె బ్రద్దలయింది. మొదటినాటి యుద్ధంలో మొనలోని సైనికులు 
చనిపోవటం ఎక్కువ, మహావీరుల మరణం తక్కువ. ఇది మానుషవ్యూహ స్వభావం. అయితే, మానుష వ్యూహం వలన మహావీర 
సంహారం కాకుండా సాధ్యమైనంతవరకు శత్రుసంహారం చేసి మూలబలాలను రక్షించుకొని స్థిరంగా నిలిచి ఉండటం అచల 
వ్యూహరచనా ఫలితం. ధర్మజు డా రాత్రి సేనా వినాశనానికి ఖిన్నుడై యుద్ధం మాని అడవులకు పోతానని శ్రీకృష్ణుడితో చెప్పికొని 


పీఠిక - 36 


వైరాగ్యాన్ని ప్రదర్శించగా అతడు పాండవ మూలబలంగా అచలంగా ఉన్న మహావీరుల ప్రతాపాలను ప్రశంసించి భీష్మ విజృంభణం 
వలన భీతిల్ల వలసిన అవసరం అంతగా లేదని ధైర్యం చెప్పటం గమనార్హం. ఈ విధంగా సమీక్షించుకొంటే వ్యూహవర్ణనలను 
తిక్కన చేసిన పద్ధతిలో ఒక తీరు కనపడుతుంది. చర్యాప్రధానమైన యుద్దఘట్టాల వెనుక ఆలోచనా ప్రధానాలైన వ్యూహరచన 
లుంటాయి. ఆహవ ఘట్టాలు వర్ణ్య రమణీయాలుగా, వ్యూహ నిర్వహణలు వ్యంగ్య గంభీరాలుగా రచనలో రాణిస్తాయన్నమాట. 
ఈ తీరు యుద్ధపర్వాల అనుశీలనంలో అనుసరణీయం. 


ముందుగా వ్యూహాన్ని నిర్మించుకొనేవారు శత్రు విజయానికి తగిన దాడికి సిద్ధం కావచ్చనీ, ఆలస్యంగా పన్నితే స్వీయ 
రక్షణ విపత్తులో పడవచ్చనీ భావించిన ధర్మరాజు త్రానే క్రాంచవ్యూహాన్ని సూచించి ధృష్టద్యుమ్నుడి చేత పన్నించాడు. ముక్కుగా 
అర్జునుడు, కన్నులుగా కుంతిభోజుడు, శెబ్యుడు, శిఖగా ద్రుపదుడు, కంఠంగా దశార్ణ శూరసేన కిరాత దేశాధిపతులు, కుడి 
రెక్కగా భీముడు, ఎడమరెక్కగా ధృష్టద్యుమ్నుడూ ఉన్నారు. మిగిలిన వీరులు ధృష్టద్యుమ్నుడికి అండగా నిలిచారు. జఘనభాగంగా 
కేకయ కాశిరాజులతో కలిసి విరాటుడూ, వెన్నుగా హూణప్రభువులు పరివేష్టించి ఉన్న ధర్మరాజూ నిలిచారు. 


సమతలం మీద ఎదురుదాడి చేసే యుద్దయుక్తికి తోడ్పడే మానుషవ్యూహం కంటె పక్షిరూపాన ఉండే క్రాంచవ్యూహం 
విలక్షణమైనది. క్రాంచపక్షి ఎగురుతుంది రెక్కలబలంతో. ఆ రెండు రెక్కలు భీమధృష్టద్యుమ్నులు. వారు కౌరవ వ్యూహంలో 
ఎక్కడైనా వాలి వీరవిహారం చేయవచ్చును. పక్షి ముక్కుతో పొడిచి సర్వత్రా హింసిస్తుంది. అట్లా సర్వ సైన్య సంహారానికి పూనుకొన్న 
ముక్కు అర్జునుడు. ఈ సైన్య వ్యూహంలోని ముందు భాగంలో సర్వసైన్యాధ్యక్షుడుండడు. శత్రుసేనను చెండాడే ఏకవీరుడు 
ఉంటాడు. వెన్ను విరుగకుండ పక్షి నేల కూలకుండ చూచే వెన్నుబలం ధర్మరాజు. మిగిలినవారు ఈ ముగ్గురికి అండదండలుగా 
ఆహవం చేసేవారు. అంటే ధర్మరాజు శత్రు వ్యూహంలో పక్షివలె వాలి సైన్యాన్ని ముక్కుతో పొడిచి చీకాకు పెట్టాలని 
ఆలోచించాడన్నమాట! భీష్ముడి సంఘర్షణ వ్యూహానికి ప్రతిగా ఎదురుదాడి పథకాన్ని ధర్మజుడు రూపొందించాడు. 


భీష్ముడు అనుభవజ్ఞుడు. పక్షి నేలమీద వాలితే ఒకవిధం కొమ్మమీద వాలితే ఒక విధం. భీష్ముడు ప్రతివ్యూహాన్ని ప్రత్యేకంగా 
పన్నలేదు కాని తన సేనలను మూడు శాఖలుగా విభజించి నిలిపాడు. దీనికి పేరేమీ లేదు కాని సౌకర్యం కొరకు త్రిశాఖావ్యూహం 
అన్నాను. నడిమిభాగంలో బలమైన కొమ్మగా భీష్ముడు నిలిచాడు. దానికి ఒక ప్రక్కన దుశ్శాసన వికర్ణ విందానువిందులూ, శూరసేన 
యవన త్రిగర్త కురుదేశాలవారూ నిలిచారు. మరొకప్రక్కన ద్రోణుడూ, కుంతల దశార్ణ విదర్భ గాంధార సింధు సౌవీర పతులు 
గుమికూడారు. ఇది భీష్ముడు పన్నిన ప్రతివ్యూహం. 


క్రాంచపక్షి రెక్కలార్చుకొంటూ వస్తుంది. ముక్కును ముందుకు సాచి దిగుతుంది. ముక్కుతో వేటను పొడుస్తూ రెక్కలు 
విదిలిస్తూ కొమ్మమీద వాలుతుంది. రెక్కలు విరుగగొట్టితే ఎగురలేకపోతుంది. చివరకు వేటకే వేటగా మారిపోవలసి వస్తుంది. 
భీష్ముడి ఆలోచన ఇది. 


అందువలననే రెండవనాటి యుద్ధంలో భీష్ముడు ప్రతాపంతో ప్రకాశించినా అర్జునుడు మేఘంవలె అడ్డుకొన్నాడు. అతడి 
ధాటికి కౌరవసేన తట్టుకొనలేకపోయింది. దుర్యోధనుడు కటకటపడి భీష్ముడిని నిష్ణురాలాడాడు. చేతకాకపోతే కర్ణుడిని యుద్దానికి 
అనుమతించుమని అధిక్షేపించాడు. భీష్ముడు అర్జునుడి ముక్కుపోట్ల కంటె దుర్యోధనుడి పుల్లపోట్లకు ఎక్కువగా బాధపడ్డాడు. 
తిరుగబడి పాండవసేనమీద, ప్రత్యేకించి అర్జునుడిమీద, పోరు ఘోరంగా చేశాడు. రెక్కలుగా నిలిచిన భీమదృష్టద్యుమ్నులు 
భీష్మోద్ధతిని అణచి పీడించారు. కౌరవపక్షంలోని శాఖలవారు అభిమన్యుముఖ్యులను నొప్పించారు. ముక్కుగా నిలచిన అర్జునుడు 
ఆగ్రహించాడు. రెక్కలతో ఎగురుతూ, భీష్మ విజృంభణాన్ని భీషణంగా ఎదిరించి మూడు కొమ్మలను ముక్కలు ముక్కలుగా 
చేశాడు. అందుకే రెండవనాడు అర్జునుడు త్రిపురసంహారం నాటి రుద్రుడుగా ప్రశంస లందుకొన్నాడు. 


పీరిక - 37 


మూడవనాడు ముందుగానే భీష్ముడు గరుడవ్యూహాన్ని పన్నాడు. అది కూడా పక్షి జాతిదే కాని క్రాంచం కంటె గరుడప 
బలమైనది. క్రిందటిరోజు క్రాంచపక్షి ముక్కుగా భీష్ముడిని బాధించిన అర్జునుడినీ అతడికి రక్షగా నిలిచిన శ్రీకృష్ణుడినీ గరుడప 
ముక్కుగా పొడిచి బాధిద్దామని వ్యూహం పన్నినట్టున్నాడు. ఆ వ్యూహంలో భీష్ముడే ముక్కుగా నిలిచాడు. ద్రోణ కృపవర్మలు 
కన్నులుగానూ, కృపాశ్వత్ధామలు శిరస్సుగానూ, భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్త, సౌవీర జయద్రథులు కంఠంగానూ, దుర్యోధనుడూ 
అతడి తమ్ముడూ వెన్నుగానూ, విందానువిందులు కాంభోజశూరసేనులు తోకగానూ, మాగధ కళింగాదులు దక్షిణపక్షంగానూ, 
కర్ణాటకోసల ప్రముఖులు వామపక్షంగానూ నిలిచారు. 


దీనికి ప్రతిగా అర్జునుడిచేత ప్రబోధితుడైన ధృష్టద్యుమ్నుడు అర్ధచంద్రాకారవ్యూహం పన్నాడు. పాండ్యమగధ బలాలతో 
కలిసి భీమసేనుడు దక్షిణశృంగంగా నిలిచాడు. ఆ తరువాత విరాట ప్రముఖులున్నారు. శిఖండి సహితుడైన ధృష్టద్యుమ్నుడిని 
తోడుగా నిలిపికొని ధర్మరాజు మధ్యభాగంలో ఉన్నాడు. మిగిలిన రాకుమారులందరూ శ్రీకృష్ణ సారథ్యంలో సాగే అర్జునుడి వెంట 
ఒక కొమ్ము కాశారు. 


గరుడవ్యూహం శ్యేనవ్యూహంకంటె బలిష్టమైనది కావచ్చును. రెండు పక్షాలను వాటి స్థానంలో ఉంచి ఉరస్యం శత్రుబలంవైపు 
ముందుకు వెడితే శ్యేనవ్యూహమని కౌటిల్యుడి లక్షణం. ఈ లక్షణం ఆనాటి యుద్దానికి చాలావరకు సరిపోయింది. ఉరస్యంలో 
ఉన్నది అనుజసహితుడైన దుర్యోధనుడు. భీష్మద్రోణులకంటె, రెండు పక్షాలలో ఉన్నవారికంటె దుర్యోధనుడు దూసికొని వచ్చి 
దక్షిణ శృంగంగా ఉన్న భీముడితో తలపడి ఘోరయుద్ధం చేసి మూర్చపోయాడు. భీష్మ ద్రోణులు భీముడితో పోరి అతడిని 
బాధించారు. దుర్యోధనుడు తేరికొని భీముడితో పోరలేక భీష్మద్రోణుల వద్దకు వెళ్ళి వారిని నిష్ణురాలాడి, తాతవద్ద కర్ణుడి ఊ సెత్తి 
కర్ణ కఠోరంగా మాట్లాడాడు. అంటే ఉరస్యం ముందుకు వెళ్ళే ఆ వ్యూహంలో దుర్యోధనుడు ముందుకు వచ్చి భంగపడ్డాడన్నమాట! 
కారవవ్యూహం దానితో దెబ్బతిన్నది. అందుకే దుర్యోధనుడి మనసు మండింది. 


పాండవపక్షం పన్నిన అర్ధచంద్రాకారవ్యూహం శత్రువిజయానికి అనువుగా తోడ్పడింది. గరుడపక్షిని కూల్పాలంటే విల్లయినా 
కావాలి. బాణమైనా కావాలి. అందుకే కౌటిల్యుడు శ్యేనం చాపేన ఘాతయేత్‌ అన్నాడు ఒకచోట. (పు. 786) శ్యేనవ్యూహాన్ని 
చాపవ్యూహంతో భేదించాలట. బాణాలలో అర్ధచంద్రాకార బాణం పక్షికంఠాన్ని గాని, కడుపునుగాని, చీల్చటానికి అనువుగా ఉంటుంది. 
కౌటిల్యుడు అర్థచంద్రవ్యూహాన్ని, అర్జచంద్రికా వ్యూహమన్నాడు. అర్ధచంద్రిక కర్కట శృంగంవలె వంగి ఉంటుంది. సేనలను 
మూడింటిని (రెండు పక్షాలను, ప్రతిగ్రహోరస్యాలలో ఒకదానిని) ఒక విధమైన వంకర ఆకారంలో నిలబెడితే అది అర్ధచంద్రికా 
వ్యూహమని కౌటిల్యమతం. ఆ లక్షణం పాండవ వ్యూహానికి అన్వయిస్తుంది. 


దుర్యోధనుడిచేత నిష్ణరాలు పలికించుకొన్న భీష్ముడు గరుత్మంతుడి వలె లేచాడు. రెండు రెక్కలుగా నిలిచిన వీరులకంటె 
గరుడపక్షి ముక్కు వంటి భీష్ముడు తీక్లబాణాలతో పాండవసైన్యాన్నే కాక శ్రీకృష్ణార్ణునుల నొప్పించాడు. అది గరుడవ్యూహ రచనా 
ప్రభావం. శ్రీకృష్ణుడు చక్రప్రయోగం చేయవలసినంత అవసరం ఏర్పడింది. దానిని అర్జునుడు వారించి క్రోధంతో భీష్ముడిపై 
విరుచుకుపడ్డాడు. అతడిని చిక్కుపరిచాడు. కారవ సైన్యాన్ని పెంట కుప్పలుగా మార్చాడు. పాండవవ్యూహం సఫలమయింది. 


బాణముఖం రెండు శిఖలతో వాడిగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. పాండవవ్యూహంలో ఆ ముఖాలు భీమార్జునులు. 
వారిద్దరూ శత్రువీర వ్యూహగర్భస్టుడైన దుర్యోధనుడినీ, ముక్కుగా ఉన్న భీష్ముడినీ గ్రుచ్చి నొప్పించి గరుడవ్యూహాన్ని గాయపరిచారు. 
దుర్యోధన భీష్ములు బాణశిఖలను మొక్కపోగొట్టలేకపోగా డొక్కలలో గ్రుచ్చుకొన కుండ రక్షించుకొనలేకపోయారు. బాణ 
ప్రయోగనిపుణుడైన పార్శడు వ్యూహప్రయోగ నిపుణుడని పేరొందాడు. 


వ్యూహరచన చేసినా రెండుసార్లు వికలమైన కౌరవసైన్యాన్ని మరునాడు వ్యూహరచన చేయకుండానే భీష్ముడు రణరంగంలో 
నిలిపాడు. అంటే ఆ నాడు అనియత వ్యూహ యుద్దానికి గానీ, తుముల యుద్దానికి గానీ సిద్ధమని ప్రకటించాడన్నమాట! పాండవులు 


పీరిక - 38 


కూడా దానిని సవాలుగా తీసికొని తుములయుద్దానికే ముందుకు వచ్చారు. అందుకే అనాటి యుద్ధంలో దొమ్మియుద్దాలు 
ఎక్కువగా సాగాయి. భీమ నాయకమైన సేనకూ, దుర్యోధన ప్రేరితమైన సేనకూ పోరు విపరీతంగా సాగింది. భీమ ఘటోత్కచులు 
భీష్మ ద్రోణుల కంటె తుముల యుద్ధంలో భయంకరంగా భాసించారు. ఒక విధంగా తుముల యుద్ద వ్యూహం కూడా కౌరవులకు 
తోడుపడలేదు. అర్జునుడిని ఎదుర్కొనటం ఎంత కష్టమో భీముడిని నిర్దించటం కూడా అంత దుష్కరమని నాల్గవనాటి పోరు 
నిరూపించింది. శ్రీకృష్ణ పార్గులున్న వైపు ఏ వ్యూహమైనా విఫలం కాదని వారి నెదిరించే శత్రువ్యూహాలు ఓడిపోక తప్పదనీ భీష్మాదులు 
గ్రహించి నిష్ణరాలాడే దుర్యోధనుడికి ఆ సత్యాన్ని తెగించి చెప్పటం జరిగింది. 


అయిదవనాడు భీష్ముడు మకరవ్యూహం పన్నాడు.'పురస్తా దభ్యాఘాతే మకరేణ యాయాత్‌' (కౌటి. అర్ధ. పు. 758) అని 
కౌటిల్యుడు. ఎదుటినుండి శత్రువు ఆక్రమించే భయం ఉన్నప్పుడు మకర వ్యూహంతో ముందుకు వెళ్ళాలని యుద్ధనీతి చెప్పుతున్నది 
కాబట్టి మకరవ్యూహం పన్నటంలో రహస్యం బయటపడుతూనే ఉన్నది. పాండవులు శ్యేనవ్యూహం పన్నారు. మకరానికి కాళ్ళు 
అందించకుండా శ్యేనం వలె కౌరవసేనను ముక్కుతో పొడిచి, రెక్కలతో కొట్టి పార్టుడు పిండి చేశాడు. భీష్ముడు చేపట్టి చేజార్చుకొన్న 
గరుడవ్యూహం వంటి సజాతీయ వ్యూహాన్ని తాను చేపట్టి విజయుడ ననిపించుకొన్నానని పారుడు తాతకు వీరగుణపాఠాన్ని నేర్పాడు. 


తాత మనుమళ్ళకు గూఢాభిమానాలతో కూడుకొన్న వ్యూహ రచనల పోటీలు పెరిగాయి. ఒకరు పన్ని విడిచిన దానిని 
మరొకరు పన్ని నెగ్గించుకొనే పట్టుదలలు పొడసూపాయి. ఆరవనాడు అర్జునుడు మకరవ్యూహాన్ని పన్నించాడు. దాని కెదురుగా 
భీష్ముడు క్రాంచవ్యూహం నిర్మించాడు. మకరవ్యూహంలో శిరస్సు అర్జునుడు కావటంతో కౌరవసేన అతడి బాణాల కోరల పాలబడింది. 
భీష్మద్రోణులు కౌంచతుండం కావటంతో పాండవసేన తూట్లు పడింది. భీమాదు లొకవైపూ, దుర్యోధనాదు లొకవైపూ 
తుండకంఠస్థానీయులై పరస్పర పీడనకు తలపడ్డారు. కౌరవుల వ్యూహంగా విఫలమైన మకరం పాండవుల బలంతో నెగ్గింది. 
దానిని స్వయంగా చూచిన దుర్యోధనుడూ విన్న ధృతరాష్రుడూ కారణం తెలియక ఆశ్చర్యపోయారు. కౌరవుల దురహంకారం, 
తండ్రి ఉపేక్షా దానికి కారణాలని తెలిసికొని తెల్లబోయారు. 


ఏడవనాడు భీష్ముడు మండలవ్యూహం పన్నాడు. దానికి ప్రతిగా ధర్మజుడు వజ్రవ్యూహాన్ని సన్నద్ధం చేశాడు. ఎత్తు భీష్ముడిది 
పైయెత్తు పాండవులదిగా వ్యూహ రచన సాగింది. పక్షాలు, కక్షాలు, ఉరస్యాలు చాల దగ్గర దగ్గరగా ఉంటే అది మండలవ్యూహ 
మంటారు. శత్రు సైన్యానికి అభిముఖంగా సమస్త సైన్యాలూ కలిసి ఒక్కుమ్మడిగా అన్ని వైపుల ప్రసరించటం మండలం అని 
కౌటిల్యుడు. “సరతాం సర్వతోవృత్తిః మణ్దలః” (పుట. 783). భీష్ముడు పాండవ సైన్యాన్ని చుట్టుముట్టి మట్టుపెట్టాలన్న ఆలోచనతో 
సప్తమదివస యుద్ధం సాగించుమన్నాడని వ్యూహం వ్యాఖ్యానించి చెప్పింది. 


“పార్య్వాల నుండి ఆక్రమణం జరుగుతుందనే భయం ఉన్నప్పుడు వజ్రవ్యూహం'లో ప్రస్థానం చేయటం యుద్ధనీతి అని 
కౌటిల్యరాజనీతి. దాని ననుసరించి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని పన్నాడు. అందువలన పార్య్యాల నాశ్రయించి పాండవ సైన్యాన్ని 
చుట్టుముట్టి ఆక్రమించే భీష్మయుద్ధ వ్యూహాన్ని నూరుముఖాల విజృంభించి దానిపై పిడుగులు కురిపించి స్వీయరక్షణకు సమర్ధమైన 
వజ్రవ్యూహం విజయపథాన నడిపించింది. 


ఎనిమిదవనాడు కూర్మవ్యూహాన్నీ భీష్ముడూ, శృంగాట వ్యూహాన్ని ధృష్టద్యుమ్నుడూ పన్నారు. శత్రువులు పైకి ఉరికినప్పుడు 
తాబేలు వలె స్వీయరక్షణోపాయాలను అమలుపరచటంలో కూర్మవ్యూహం తోడ్పడుతుంది. శత్రువ్యూహ మర్మాలను బట్టబయలు 
చేసి బాహాటంగా నట్టనడిగడ్డలపై శత్రువీరులను సంహరించే నేర్చు ప్రకటించేది శృంగాటవ్యూహం. ఆనాడు భీష్మభీముల యుద్దం 
ప్రబలపాత్ర నిర్వహించింది. భీముడు దుర్యోధనుడి సోదరులను మహావీరులు చూస్తుండగానే శృంగాటకంలో వలె వరుసగా 
సంహరించిన ఘట్టం అద్భుతాన్ని సృష్టించింది. దుర్యోధనుడు భీష్ముడిని సర్వసైన్యాధిపత్యం వదలి కర్గుడి కప్పగించుమని అడిగేటంత 
ఆవేగాన్ని కౌరవులకు కలిగించింది. 


పీర్రిక - 39 


తొమ్మిదవనాడు భీష్ముడు సర్వతోభద్రవ్యూహాన్ని పన్నగా పాండవులు దృఢథవ్యూహాన్ని అమర్చారు. నలువైపులనుండి 
ఆక్రమణభయం ఉన్నప్పుడు మాత్రమే సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నటం యుద్ధ వ్యూహ రచనలో పరిపాటి. భీష్ముడి మానసిక స్థితికి 
ఆ వ్యూహం బహిఃప్రతీక. పాండవుల యుద్ధ క్రియా పాటవానికి అది ప్రతిఘటన సూచిక. దానికి విరుగుడు అన్నివైపులనుండి 
శత్రువులను ఆక్రమించటమే. దానికి తోడ్పడేదే సర్వతోభద్రవ్యూహం. అది భీకరమైన దాడిని సూచించే వ్యూహం కాబట్టి దానిని 
గట్టిగా తట్టుకొన గలిగిన దృఢవ్యూహం పాండవులు ఎన్నుకొనవలసి వచ్చింది. ఇది పాండవులకు పరీక్ష. తిక్కనగారు వ్యూహానికి 
పేరు చెప్పలేదు కాని గట్టివ్యూహం అన్నాడు. అది దృఢవ్యూహానికి తెలుగురూపం కావచ్చును. ఎంతటి దృఢవ్యూహమైనా 
మండలవ్యూహంలో మునిగిపోయింది. భీష్మప్రతాపంలో వ్రుగ్గిపోయింది. శ్రీకృష్ణార్ణునులకే భీష్మాగ్నిని ఆర్బటానికి సాధ్యం కాకపోయింది. 
శ్రీకృష్ణుడు భీష్ముడిపై చక్రప్రయోగం చేయబోయేంత తీవ్రస్థితి కలిగింది. పితామహుడు బ్రతికిఉంటే పాండవులు బ్రతికి ఉండే 
ఆశలు దూరమయ్యాయి. పాండవ సైన్యం దీనమై దీప్తి కోల్పోయింది. ధర్మజు డా రాత్రి భీష్ముడి వధోపాయాన్ని అర్థించవలసి 
వచ్చింది. కౌరవ విజయకేతనం మింట నిలిచిన రోజది. సర్వతోభద్ర వ్యూహం సఫలమైన దిన మది. 


పదవనాడు ప్రత్యేక వ్యూహాలు లేవు. కౌరవపక్షంలో భీష్ముడి చివరినాటి ప్రతాపాగ్ని ప్రజ్వలనానికి ప్రదర్శనరంగంగా 
నిలిచే వ్యూహం. ఆయన సేనాముఖంలో నిలిచి ఆయనయే సేనా సర్వస్వమై సర్వతోముఖ సమర పాండిత్యాన్ని ప్రదర్శించి, 
విరక్తిని భజించి, అంపశయ్యమీద ఒరిగిపోయే యుద్దం. ఆయన స్వయంగా తన విషాదాంతం కొరకు ఏర్పాటు చేసికొన్న 
ఆత్మవధవ్యూహం. అందుకే దానిని భీష్మవ్యూహం అన్నాను. ఆ నాడు పాండవ పక్షంలో శిఖండి సేనాముఖంలో నిలిచిన 
మహావీరుడు. అతడిని ముందు పెట్టుకొని, భీష్ముడి ముందు నిలిపి, అతడు బాణాలు వేస్తున్నబ్లే అర్జునుడు బాణవర్షం 
కురిపించి, యుద్ద విముఖుడౌతున్న భీష్ముడిని పడవేసే సన్నివేశానికే ప్రాముఖ్యాన్ని కల్పించిన వ్యూహాన్ని శిఖండి వ్యూహమన్నాను. 
పూర్వ సంకల్పిత నిర్ణయాలను వ్యూహపరంగా అమలుపరచిన ఒక యుద్ధనాటక మది. ఒక మహావీరుడి సాహసగాథకు సార్థక 
చరమాంకం. 


భీష్మపర్వంలో వ్యూహాలన్నీ ఆయా యుద్ధ ప్రయోజనాలను సాధించటానికి అమర్చిన యుద్ధయుక్తులే, సంరక్షితయానాలే, 
సంరక్షిత విక్రమ విధానాలే. తిక్కన వాటిని వర్ణనాత్మకంగా తీర్చి దిద్ది భారతీయ రణనీతికీ, తెలుగువారి యుద్ధకళకూ కావ్యగౌరవాన్ని 
కలిగించాడు. 


23. రణరంగ వర్ణనలు : 


రణవీరులు చేసిన యుద్ద చిత్రాలను రణరంగ వర్ణనలతో రంగరించి చెప్పటం తిక్కనకు పరిపాటి. సామాన్యంగా ప్రతిదినం 
మధ్యాహ్న సమయంలోనూ యుద్దావసాన దశలోనూ రణరంగ వర్ణనం చేసి ముగించే విధానం కనపడుతుంది. అందులో తిక్కన 
బాణభట్టును తలపింపజేస్తాడు. ప్రథమ దివస మధ్యాహ్న సమయంలో తుముల యుద్ధంతో రణరంగం వీరవిహార భూమిగా 
రాణించిన వర్ణనం దీర్ధవచనంలో నిబద్ధించబడింది. (చూడు: 1.267); రెండవనాటి యుద్ద సమాప్తిలో అర్జునుడి పరాక్రమానికి 
కౌరవసైన్యం పొందిన పాటు వచనంలో వివరించబడింది (291); తృతీయ దివసాంతంలో “అర్జునుడు కేశకలాపంబు శెవాలంబును 
బ్రేవుల ప్రోవులు ఫేనపుంజంబులును మేదోమాంస సమస్త మస్తిష్క పటలంబు పంకంబును నగు రక్త నదీ ప్రవాహంబు భవదీయ 
సేనామధ్యంబునం బజపి బేతాళ క్రవ్యాదాది భూతంబుల నోలలార్చె' (2.166) నని జుగుష్పారమణీయంగా రూపకంలో తిక్కన 
నిర్వహించాడు. పదిరోజుల సమరంలో తిక్కన మధ్యాహ్న సాయంకాల సమయాలలో వీర విజృంభణాలను గాని, రణరంగ 
దృశ్యాలనుగాని వర్ణించి యుద్ధ వర్ణనలకు సమయ సూచనాత్మకమైన ఒక కళాపద్ధతిని అలవరచాడు. ఉదాహరణకు ఏడవరోజు 
మధ్యాహ్న సాయంకాల రణరంగ వర్ణనలు: “ఆ సంక్రందన నందనుండు రాజుల గములకుం గవిసి కేతనంబులు నజకియు, 
సారథి రథిక రథ్యంబుల ప్రాణంబులు వెజికియు, నాతపత్ర చామరంబులు పొడి సేసియు6 జాపంబులు రూపజింజేసియు, 


పీఠిక - 40 


జర్మంబులు వ్రచ్చియు, మర్మంబుల మార్గణంబులు గ్రుచ్చియు, సర్వాంగంబులు నొంచియు. దలలు ద్రుంచియు విహరించుచుండ 
నపరాహంబయ్యె” (3.50) నన్నది సహజ సుందరం. “ఇను(డు దర్శనీయ మండలుండగుచు నపరశైల శిఖర గతుండయ్యె; 
నయ్యెడ సంజ కెంజాయ నెజయ నెత్తురు బేజులపయి వడిం దేలిపోవు పీనుంగులం దివిచికొని చను భూత బేతాళ సమ్మర్దంబులను, 
సమర తల ప్రాంత పతితంబులైన శవంబులం గైకొని చెలంగు సృగాలంబుల రవంబులను దత్సమయం బతిఘోరం బగుటయు” 
(3.65) అన్నది బీభత్స రమణీయం. స్థిరచరవస్తు చిత్రణం రణరంగ వర్ణనలోని వైవిధ్యం. 


24. సన్నివేశ వర్ణనలు : 


యుద్దాలలో వీరుల నడుమ జరిగే ద్వంద్వ యుద్ధ సన్నివేశాలు కాని, మూక ఉమ్మడి సన్నివేశాలు గాని, వ్యూహక్రీడా 
చతురంగ గతులుగాని ఉత్సాహంతో పాటు ఉత్కంఠనూ, ఉద్వేగాన్నీ కూడా కలిగిస్తాయి. విసుగు పుట్టని వినోదాన్ని పుట్టిస్తాయి. 
అటువంటి వాటిని సహజ సుందరంగా సన్నివేశ బంధురంగా తిక్కన సంఘటించి శిల్పాన్ని ప్రదర్శించటం యుద్ధ పర్వాలలో 
పెక్కుచోట్ల కనపడుతుంది. భీష్మపర్వంలో పదిరోజుల యుద్ధం మూడాశ్వాసాలలో చెప్పటంచేత వర్ణన నాతివిస్తారం గానూ, 
నాతిక్టిష్టంగానూ సన్నివేశాలు చకచక సాగిపోతున్నట్టుంటాయి. ఇటువంటి సంగ్రహకథనంలో తిక్కన జిలుగు వెలుగులను చిత్రించటం 
మహాకవిలక్షణం. ఉదాహరణకు ద్వితీయ దివసంలోని ధృష్టద్యుమ్న ద్రోణాచార్యుల యుద్దం, భీమసేన భానుమంతుల యుద్దం, 
దుర్యోధన భీమసేనుల యుద్ధం, చతుర్ధ దివసంలో ఘటోత్కచుడి మాయాయుద్ధం, పంచమదివస యుద్ధంలో అభిమన్యు 
లక్ష్మణ కుమారుల యుద్ధం, షష్ట దివసంలో ధృష్టద్యుమ్న ద్రోణుల యుద్ధం, అష్టమదివసంలో అలంబస ఇరావంతుల యుద్దం, 
నవమదివసంలో అర్జున ద్రోణుల యుద్దం, దశమ దివసంలో భీష్మళతానందుల యుద్దం పేర్కొన దగినవి. మచ్చుకు భీష్ముడు 
శతానీకుడిని చంపిన ఘట్టం ముచ్చటగా మూడు పద్యాలలో చెప్పింది చకచక జరిగిన దృశ్యం కంటికి కట్టించేది. 


క. “సేనల నిమ్మెయి భీష్ముడు । దీనత( బొందింప నలిగి ధీరత్వము వై 
రానీకం బగ్గింప శ । తానీకు( డెదిర్చె నతని నాసురభంగిన్‌. 

వ. ఇట్లు దాంశి విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. 

శా, విల్లుం గేతువు ద్రుంచి సూతు వెస నుర్విం గూల్చి రథ్యంబులన్‌ 


డొల్లం దీవ్రత నేసి యాత(డు భుజాటోపంబు శౌర్యంబు శో 
భిల్లన్‌ వైచిన శక్తియుం దునిమి యాభీలద్యుతి ప్రస్ఫుర 
ద్భల్ణం బొక్కటి భీష్ము( డేసి నజికెం దన్మస్తకం బుగ్రతన్‌.. (భీష్మ. 3. 390 - 392) 


ఈ రచనలో ప్రతిపదం సార్ధకం. పొల్లు పదంలేని రచన. భీష్ముడు సేనలను దీనత్వంలోకి దింపాడు. శత్రుకృతమైన ఆ 
క్రూరకర్మకు వీరుడైన శతానీకుడికి కోపం వచ్చింది. ఎదిరించటానికి అతడి ముందున్న మహావీరుడు భీష్ముడు. అతడిపై దాడి 
చేయాలంటే ధీరత్వం కావాలి. శతానందుడు తెగించి ధైర్యంతో యుద్దానికి తలపడ్డాడు. ఆ పరిస్థితులలో శతానీకుడు ఆ ప్రయత్నం 
చేయటమే ఘనం. అందుకు వీరులందరూ అతడిని ప్రశంసించారు. వారి ప్రోత్సాహంతో అతడు ఉబ్బిపోయాడు. రాక్షసుడివలె 
విజృంభించి భీష్ముడిపై విరుచుకుపడ్డాడు. వాలమ్ములతో అతడిని నొప్పించాడు. ఆ చర్యకు భీష్ముడు కోపించాడు. శతానీకుడిమీద 
శరపరంపర సంధించాడు. వరుసగా విల్లును, కేతువును, సూతుడిని, గుర్రాలనూ నేలగూల్చాడు. విరథుడైన శతానందుడు 
వీగిపోక, మండిపడి శౌర్యమూర్తి అయి, భుజబలాన్నంతా ఉపయోగించి శక్తిని భీష్ముడిపై సంధించాడు. అందుకు భీష్ముడు 
ఆగ్రహించి శక్తిని మధ్యలోనే త్రుంచివేశాడు. భయంకరమై, కాంతిచ్చటలతో ప్రకాశించే భలాన్ని ప్రయోగించి శతానీకుడి శిరస్సును 
త్రుంచి చంపాడు. 


పీర్రిక - 41 


సన్నివేశం చిన్నది. కాని ఎన్ని వివరాలు పొందు పరిచాడు తిక్కన! శతానీకుడికి కలిగింది కోపం అనే స్థాయిభావం. దానివలన 
ధీరత్వం ఉప్పొంగింది. భీష్ముడి పై విజృంభింపజేసింది. మూడుమాటలలో రసభావానుభావదీప్తి ముప్పిరిగొనేటట్లు రచన రాణించింది. 
అతడు భీష్ముడిపై బాణాలను, శక్తిని ప్రయోగించి చంపాలనే సూటిచూపు తప్ప దానిలో ఒక క్రమాన్ని పాటించాలన్న నేర్చు కనపడదు. 
క్రమంలేని పరాక్రమం శతానందుడి విక్రమం. భీష్ముడు మహాయోధుడు. ఎదుటి వీరుడి స్వరూప స్వభావాలను వెంటనే పసిగట్టి తగిన 
పద్ధతిని ఎన్నుకొని, శాస్త్రబద్దంగా యుద్దంచేసి, శత్రుసంహారాన్ని నిర్వహించగల దక్షు డాయన. అందుకే ముందు శతానందుడి విల్లువిరిచి 
బాణ ప్రయోగాన్ని అరికట్టాడు. చివరకు విరథుడిని చేసి నేలమీదకు దించాడు. అంతటితో ఆగి శతానందుడు తలదాచుకొంటాడేమో 
అని అవకాశం ఇచ్చాడు. కాని, అతడు శూరుడివలె విరథుడైనా భీష్ముడితో తలపడటానికి సిద్ధమై శక్తిని ప్రయోగించాడు. తన శక్తి 
నెరుగకుండ భీష్ముడిని వధించే శక్తిని ప్రదర్శింప దలచుకొన్న శతానందుడిని భయంకరంగా (మహాకోపంతో) భల్లంతో తల నరికి 
చంపాడు. భీష్ముడి పరిణతిని, శతానందుడి ఆవేశాన్నీ అక్షరాలా చిత్రించే ఈ చిన్న ఘట్టం తిక్కన సన్నివేశ చిత్రణకు చక్కని మచ్చుతునక! 


25. వీరోక్తుల వర్ణనలు : 

యుద్ద ఘట్టాలకు రసప్రకాశం రంగరించేవి వీరుల పౌరుషోక్తులతో కూడికొన్న ప్రసంగాలు. అయితే, భీష్మసర్వంలో రణరంగాలలో 
వీరుల రౌద్ర ప్రసంగాలు తక్కువ. యుద్ద క్రియా ప్రదర్శనలు ఎక్కువ. అయినా, కృష్ణార్ణున సంవాదం వంటి భగవద్గీతా ఘట్టాలూ, 
పరస్పర వీర పరాక్రమ ప్రశస్తులున్న ప్రసంగాలూ, వీర పరాక్రమాలను సమీక్షించే సంభాషణలూ ఎక్కువ. మచ్చుకొకటి రెండు. 


శ్రీకృష్ణుడు అర్జునుడితో (భగవద్గీతలో) 


చ. “వగవంగ నేమియుం దగని వారికి నై హృదయంబు గుందంగా 
వగచెదు బుద్ధిమాటలును వావిరి నాడెదు నీవు; పండితుల్‌ 
వగతురె యున్నవారికి నవశ్య విధేయత. జన్నవారికిం; 
దెగు వగలెల్ల6 జిత్తము ప్రదీప్త వివకమయత్వ మొందినన్‌'. (భీష్మ. 1. 195) 


భీష్ముడు దుర్యోధనుడితో చేసిన పార్థ పరాక్రమ ప్రశంస: 


ల్‌ 


/ కాల్బండే మహనీయ ఖాండవం బింద్రుని | నమరగణంబుతో విముఖు. బేసి, 
బహుదివ్య శరములు వడయండే యెక్కటి | బవరాన మెప్పించి శివునిచేత, 
గంధర్వులకు నోడి కర్షుండు నీ తమ్ము! లును బాజ విడిపించికొనండె నిన్ను, 
నిను నను ద్రోణు నాతని పుత్రు6 గృపు6 గర్జు | గెలిచి విరాటు గోవుల. గొనండె? 


ఆ. తక్కు పెక్కు లెడలC బెక్కండ్ర నే మేమి | సేసె వినమె? యట్టి జెట్టి నిన్ని 
దినము లిట్లు దొడరి పెనంగియు నీ చేత । నేండు వినంగవలసె వేండి పలుకు. (భీష్మ. 3. 177) 
ధర్మరాజు భీష్ముడితో ఇ 
ఉఊ. “ చిచ్చజకన్ను మూసికొని చేతి త్రిశూలము డాంఛచి లీలమై 
వచ్చిన రుద్రు చందమున వ్రాలుదు వీ వనిలోన నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీ కృప నాశ్రయింపంగా 
వచ్చితి; మెవ్విధిన్‌ గెలువవచ్చు? మహాత్మ! యెజుంగం జెప్పవె.' (భీష్మ. 3. 300) 


పీఠిక - 42 


26. అభినయ వర్ణనలు : 


నానారసాభ్యుదయోల్తాసి అయిన విరాటపర్వంలో తిక్కన ప్రదర్శించిన అభినయ వర్ణన మరే పర్వంలోనూ ప్రత్యక్షం 
కాదు. భీష్మపర్వం వీరరౌద్ర కరుణ రసభావాల సమ్మేళనం. యుద్దక్రియలలో వీరులు ప్రదర్శించే భావాలను శబ్దమాత్రంగా సూచించి 
వాటి భావనను పఠితలకు వదలిపెట్టాడు తిక్కన. ఉదాహరణకు - శ్రీకృష్ణుడు భీష్ముడి మీదకు విజృంభించుమని అభినయబంధురంగా 
ప్రబోధించిన తీరు విశేషం: 


చ. “గజిబిజి లేక, యుబ్బక, యఖండిత శౌర్యము, నస్త్ర వీర్యమున్‌ 
భుజబలముం బొగడ్తవడ భూరిపరాక్రమశాలి భీష్ము న 
క్కజముగం దాంకి యద్దెస నకంపితులై నడతెంచు శల్య కుం 
భజకురురాజు లచ్చెరువుపాటు భయంబును బొంద జేయుమీ!” (భీష్మ. 2. 33) 


ఇందులో అర్జునుడు శౌర్యాస్త్ర ప్రదర్శనంలో తడబాటు పడగూడదట! ఉబ్బితబ్బిబ్బు కాకూడదట! భుజబల ప్రకటనం 
పరులు పొగడేటట్లు ఉండాలట! పరాక్రమశాలి అయిన భీష్ముడే ఆశ్చర్యపడేట్లు ఆయనమీద దాడి చెయ్యాలట! అకంపితులై 
వస్తున్న శల్యద్రోణులు ఆశ్చర్యంతో కూడిన భయం పొందేటట్టు ఎదురుదెబ్బ తీయాలట! శ్రీకృష్ణు డిచ్చిన ఈ సూచన 
అభినయాత్మకమైన యుద్దకార్యశిక్షగానూ ఉన్నది. నటులకు అభ్యాసం నేర్పుతున్న ఆచార్యుడి నాట్యశిక్షగానూ తోస్తున్నది. 
ఉభయకవిమిత్రుడి శిల్పమిది! 


విభావానుభావసాత్తిక భావావేశాలను ఒక్కెడ పేర్చి ఒక రసభావప్టితిని అభినయాత్మకంగా ఆవిష్కరించటం తిక్కనకు 
కొట్టినపిండి. అటువంటి రచనను అక్కడక్కడ అమర్చా డీ పర్వంలో. మచ్చుకు - రణరంగంలో మృతుడై పడిఉన్న తన కుమారుడైన 
ఇరావంతుడిని చూచి అర్జునుడు శోకభావావేశానికి గురి అయ్యాడు. ఆ వర్ణన ఇది - 


చ. “ఘనతరశోక వేగమునం గన్నుల నీళులు నించి యా సుయో 
ధను నవినీతియుం బిదప ధర్మతనూజుండు సంధి గోరి ప 
ల్కిన తగవుం, గడంగి యనికిం దలకొన్న నిజోద్యమంబుం దో 
చిన మది దిట్టుచున్‌, వినుతి సేయుచు, రోయుచునుండె నయ్యెడన్‌ *. (భీష్మ. 3. 156) 


ఇందులో పుత్రశోకభావావేశం భావం. కన్నులవెంట నీళ్ళు నిండటం సాత్త్వికభావం, అతడి మృతికి కారణమైన యుద్దానికి 
దారితీసిన పూర్వ సంఘటనలు జ్ఞాపకం రావటం స్మృతి. వితర్కం మొదలైన సంచారిభావాల సంచారం. పుత్రమరణానికి 
మూలకారణమని భావించిన దుర్యోధనుడిని తిట్టటం, కుమారుడి గుణగణాలను పేర్కొంటూ ఆవేదనపడటం వాచికాభినయం. 
ఈ పద్యం సహజవర్ణనంగా సమకూరిన అభినయవర్ణనం! 

మాట మనసు చేసే అభినయం. ఆ సత్యాన్ని భీష్మ పాత్రద్వారా నిరూపించిన ఒక ముత్యమంత పద్యం హృద్యం. భీష్ముడి 
వింటిని వివ్వచ్చుడు విరిచాడు. మరొక వింటిని ఎత్తుకొంటుండగానే దానిని కూడ త్రుటిలో విరిచాడు. 


క. ' అత. డొండొక విల్లెత్తిన | నతిరయమున నదియు. దునుమ నాతం 'డౌరా! 
శతమఖనందన!' యనుచును । ధృతి వేజొకవింట శరతతిం బరగించెన్‌”. (భీష్మ. 3. 258) 


“బెరా! శతమఖనందన! అనే మాట పలికించి “బెరా! తిక్కన సోమయాజి! అనిపించుకొన్నాడు. 


పీఠిక - 43 


భీష్మపర్వంలో మూడు విషాదాభినయా లున్నాయి. ఒకటి - ధృతరాష్ట్రుడు భీష్ముడి మరణవార్త వినగానే “చిత్తంబు జల్లని 
యొల్లంబోయి మూర్చిల్లి కొండొకసేపునకు శిశిర విధానంబుల సేదదేజి, గన్నీరు దొరంగ గద్గదకంఠుండై' (భీష్మ. 1.50) నట్లు 
తిక్కన వర్ణించాడు. 


భీష్ముడు ఎనిమిది నాళ్ళయినా సవ్యసాచిని చంపలేదని దుర్యోధనుడు నిష్ణురాలాడి కర్షుడిని యుద్దం చేయటానికి 
అనుమతించుమని అన్నప్పుడు. 


క. “అమ్మాట మనమునకు వా । లమ్మై తాకుటయు భీష్ము( డత్యంత విషా 
దమ్మున నించుకవడిమౌ। నమ్ము దగం దాల్చియుండె నతవదనుండై. 
వ పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలోకించి,' (భీష్మ. 3. 173, 174) 
మారు పల్కనట్లు తిక్కన అభినయ వర్ణనం చేశాడు. 


అర్జునుడు విషాదయోగాన్ని భజించినప్పుడు స్వీయవిషాద స్థితిని వర్ణించుకొంటూ చెప్పిన పద్యం మరొక అభినయ వర్ణన 
పద్ధతికి నిదర్శనం. 


చ. “ సరసిజనాభ! బంధుజనసంతతి( గయ్యపునేల6 జూడంగా 
విరవిరం బోయి మేను నిడువెండ్రుక వెట్టుచు. గంప మొందె(, జే 
నిరతము గాదు గాండివము, నిల్వంగ నోర్వవు గాళ్ళు; నేను ని 
ష్థురతకు6 జాలనొల్ల; నొకండున్‌ మహి యేలుట యేటి సాఖ్యముల్‌?” (భీష్మ. 1. 181) 


విషాదత్రయాన్ని వివిధ వర్ణన పద్ధతులలో వర్ణించటం శిల్పం! 
27. ప్రకృతి వర్ణనలు : 
ప్రత్యేకంగా ప్రకృతిని వర్ణించిన ఘట్టాలు భీష్మపర్వంలో కానరావు. అయితే కథాసందర్భంతో సంవదించిన కాలాన్ని ప్రకృతితో 
సమన్వయించి ఆలంకారికంగా వర్ణించటం తిక్కన పరిపాటి. ఉదా: 
క. “సోమాన్వయ ప్రదీపకు. । డీ మెయి 6 దేజోవిశేష మెసకం బెసంగం 
గా మెజియుటం గనుంగొని సి | గై మజువడు మాడ్కిం గ్రుంకె నర్కుం డంతన్‌'. 


తే, “జలరుహంబులు పాండవసైనికుల మొ । గంబులట్టుల విన్ననై కాంతి దటిగా; 
వారి మనముల భీత్యంధకార మడరు । కరణి జీకటి యెడనెడ6 గవియుదెంచె.” 
(భీష్మ. 1. 299, 300) 


క. “కిరణంబు లడ(గి యంతకు । నరుణత్వము మెజయ. దరణి యపరాద్రి శిరః 
స్ఫురణను నధిక రణాలం । కరణం బొనరించుటయును గాంగేయు. డెడన్‌.” 


క. “శ్రాంతం బయ్యెను వాహన । సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం 
బింతట నేంటికి నని సా। లింతముగా కింక బోర లెస్పై యున్నే! ” (భీష్మ. 2. 339-340) 


పీరిక - 44 


క. “తా నస్తశిఖరి మజువడ. । బోనియపుడు పాండురాజపుత్ర విరాజ 
తేన పొడ వడంగు ననుకృప । నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా! + (భీష్మ. 3. 271) 


వ్యాస తిక్కనల దయవలన మహాభారత యుద్దకాలంలో సూర్యుడు సైతం నిష్కారణంగా నిష్కమించలేదు. 


28. తెలుగుభారతంలో పరచుకొని ఉన్న భగవద్గీత 

ఆంధ్రము హాభారత భీష్మపర్వంలో పండితుల మధ్య ఒక ప్రధాన వివాదాంశం ఉన్నది. అది భగవద్గీతకు సంబంధించింది. 
సంస్కృత మహాభారతంలోని భగవద్గీతను తిక్కన పూర్తిగా తెలుగులోకి తేలేదు. సంక్షిప్తంగా కొన్ని అంశాలను మాత్రమే తీసికొన్నాడు. 
దానివలన మూలగౌరవం కంటె తెలుగు రచనకు మర్యాద తరిగిందని భావించేవారు కొందరున్నారు. శాస్రేతిహాసంలో ఉన్న 
భగవద్గీతను కావ్యేతిహాస నిర్మాత అయిన తిక్కన కావ్యకళాదృష్టితో దానిని తగ్గించాడనీ, అది ఉచితమే అనీ మరికొందరు తలుస్తారు. 
భగవద్గీతలో ప్రతిపాదించబడిన అంశాలు తిక్కన ఒక్కచోట చెప్పకపోయినా, అవి భారతమంతా పరచుకొని ఉన్నవి కాబట్టి తిక్కన 
భగవద్గీతను తెలుగులో వదలినట్లు కాదనీ, దోషం చేసినట్లు కాదనీ, ఎంతవరకు అవసరమో అంతవరకే తిక్కన గ్రహించాడనీ 
పేర్కొన్నారు. ఈ అంశాన్ని వివరించే డా॥ కేతవరపు వేంకట రామకోటి శాస్త్రిగారి మాటలు ప్రస్తుతాలు: 


“అర్జునుని యుద్ధ విముఖతను నివారించుట సందర్భముగా భారతమున గీత ప్రసక్తించినది. అనగా రణోత్సాహ కారణముగా 
స్వధర్మావలంబనము వదలదగమిని అర్జునుడు తెలిసికొనుట కేయే విషయములు శ్రీకృష్ణుడు చెప్పినాడో అదంతయు భగవద్గీత. 
పదునెనిమిది అధ్యాయములలోని ఏడువందల శ్లోకముల తాత్సర్యమును అదియే కావలయును. కేవలము శ్రీకృష్ణపరమాత్మ 
చేసిన ఉపదేశము ఐదువందల డెబ్బది నాల్గు శ్లోకముల మేర వ్యాపించియున్నది. కాని, యథార్థమునకు గీత ఒక్క కర్మ ప్రాధాన్యమునే 
చెప్పుటలేదు. “లోకే2స్మిన్‌ ద్వివిధా నిష్టా, పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్‌ (3-3) 
కర్మజ్ఞానములు రెండింటిని గీత చెప్పినది. భాష్యకారులు నిష్కామమైన కర్మను జ్ఞానసాధనముగా చెప్పినారు. మరి అర్జునుని 
విషయమునను ఈ యర్థమునే భావించినచో వాని యుద్ధమున ప్రవర్తించుట జ్ఞానమునకు సాధనము కావలయును కాని కాలేదు. 
మహాభారతమున గీతకు అర్జునుడు యుద్ధమున ప్రవర్తించుటయే ఫలము. అశ్వమేధపర్వమున అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్లనినాడు: 


“అనికి దొడంగునప్పుడు మదాత్మ కలంగిన కొన్ని తత్త్వ్వబో 
ధన మహనీయ వాక్యము లుదాత్తకృపం దగ నీవు సెప్పి తే 
మనమున వాని యర్ధములు మాధవ! నిల్పగ( జాలనైతి”, (అశ్వ. 1. 153) 


శ్రీకృష్ణుని ఉపదేశము పూర్తిగా అర్జునున కప్పుడు పట్టలేదు. స్వధర్మమునందు ప్రవర్తించుట ఒక్కటే అర్జునున కానాడు 
పట్టినది. తదనుగుణముగా ప్రవర్తించినాడు. అట్టిచో భగవద్గీతను మొత్తము యథాతథముగా భీష్మపర్వమున తిక్కనగారు 
వ్రాసియున్నచో అర్జునుని యందు ఫలమునకు రాని అనగా వాని బుద్ధి కెక్కని విషయముకూడ ప్రాయబడినట్లగును కదా! 
ప్రయోజన రహితమైన విషయము నంతగా నేల వ్రాయవలయును? అందువలన తిక్కనగారు భీష్మపర్వమున భగవద్గీతను 
మొత్తమునకు మొత్తముగా అనువదించలేదు. 


అయినచో భగవద్గీతా గత బహువిషయములు తెనుగు భారతమున లేకుండపోయినట్లె కదా అనవచ్చును. ఎక్కడకును 
పోలేదు. శాంత్యనుశాసనాశ్వమేధ పర్వములయందు గీతార్థము రకరకములుగా వ్యాపించియున్నది. మొదలు స్రీపర్వమున 
ధృతరాష్టుని ఉపశమింపజేయుటకు విదురుడు చెప్పిన మాటలయందే గీతార్థము గుబాళించుచున్నది. ఎట్టును తరువాతి 
పర్వములలో ప్రయోజనసహితముగా జ్ఞానబోధ జరుగబోవునప్పుడు ప్రయోజన రహితముగా పదునెనిమిది అధ్యాయముల గీతను 
ఏడువందల శ్లోకముల తోడి దానిని తుచ తప్పక వ్రాయవలసిన పనిలేదు. అందుకే తిక్కనగారు వ్రాయలేదు. 


పీర్రిక - 45 


భగవద్గీత ముఖ్యముగా సాంఖ్యయోగమును గూర్చి చెప్పినది. శాంతిత్రయమున గల వేదాంత విషయమంతయు నదియే. 
భారతమున శాంతిత్రయాదికమునందున్న సాంఖ్యయోగ విషయములను పరిశీలించినచో అవి గీతయందలివే అని తెలియగలదు. 
గీతకు అతిరిక్తములు కావు. అందువల్ల తిక్కన్నగారి భారతమున గీతార్థము లేకుండ పోయినదన్న చింత అక్కరలేదు. అర్జునుడు 
యుద్ధమున ప్రవర్తించుటకు భగవద్గీతలోని ఏ భాగము మిక్కిలిగా తోడ్పడినదని తిక్కన్నగారి కనిపించినదో ఆ భాగమునే ఆయన 
ట్రాసెను. 


లౌకికముగా చూచినచో శ్రీకృష్ణుడు చెప్పినమాట అర్జునుడు వినుటయే జరిగినది. ఆయన యుద్దము చేయుమనగా 
ఈయన చేసెను. నిత్యజీవితములో మనము చూచుచునే యున్నాము. ఒకడు చెప్పును. ఇంకొకడు చేయును. చేయువానికి 
చెప్పినవానియందు భయభక్తులుగాని, గౌరవమర్యాదలు గాని ఉండవలయును. ఒకనిమాట నొకడు చేయుటకు భయభక్తులే 
ముఖ్యకారణము. గీతోపదేశ సందర్భమున శ్రీకృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించి అర్జునునియం దాభావములను కల్పించినాడు. 
ఏకాదశాధ్యాయము నందున్న అర్జునుని మాటలను నిదానముగా విచారించినచో ఆ విషయము స్పష్టము కాగలదు. విశ్వరూపమును 
చూచి చూచి అర్జునుడు చివర కనినాడు గదా “న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌' (11-31). ఈ ఘోరరూపముతో నీవు ప్రవర్తించుటలోని 
యాంతర్యము నాకు బోధపడుట లేదు - అని. అప్పుడు నేను లోకనాశనము కొరకు వృద్ధినొందిన యముడనని చెప్పుచు శ్రీకృష్ణుడు 
“ఉత్తిష్థ యశో లభస్వ జిత్వా శత్రూన్‌ (33) లెమ్ము! శత్రువులను జయించి యశము పొందుము - అని అర్జునుని హెచ్చరించాడు. 
శ్రీకృష్ణుడు విశ్వరూపమును ప్రదర్శించినది అర్జునుడు శత్రువులను జయించుట కొరకు. అదియే శ్రీకృష్ణుని ఆంతర్యము. అర్జునుడు 
యుద్ధమున ప్రవర్తించుటకు పదునొకండవ అధ్యాయము ప్రబలమైన హేతువు. 


“ధర్మక్షేత్రే కురుక్షేత్రే - యత్ర యోగీశ్వరః కృష్ణో - అను ఈ మొదలైన భగవద్గీతయొక్క ఆద్యంతశ్లోకములను 
యథాతథముగా తిక్కనగారు భీష్మపర్వమున గీతోపదేశమున కాద్యంతములుగా నిక్షేపించిరి. అందువల్ల ఆద్యంతములుగా 
వ్యాపించిన భగవద్గీతయొక్క తాత్సర్యము ఇందు మాచేతను నిక్షిప్రమగుచున్నదన్న సూచనను మనము భావించవచ్చును. 
మరియు జాగ్రత్తగా పరిశీలించినచో తిక్కన్నగారు వ్రాసిన గీతోపదేశమున ఎక్కువగా ఎకాదశాధ్యాయమందలి శ్లోకముల యర్థమునే 
మనము చూడగలము. అర్జునుడు యుద్ధమున ప్రవర్తించుటకు శ్రీకృష్ణుని మాట వినుట కే యధ్యాయము ముఖ్యమో ఆ 
అధ్యాయమునందలి శ్లోకార్థముల నెక్కువగా గ్రహించి వ్రాసెను. మొత్తము గీతనుండి రెండు మూ డటునిటుగా నూరు 
శ్లోకముల యర్థమును తిక్కన్నగారు తెనుగున వ్రాసిరి. అందు నలువది శ్లోకముల యర్థ మొక్క ఎకాదశాధ్యాయము నుండి 
గ్రహింపబడినది. ఈ భగవద్గీతానువాద విషయము నెంత సూక్ష్మముగా విచారించి తిక్కన్నగారు సర్వతంత్ర స్వతంత్రముగా 
ప్రవర్తించినదియు ఇక బుద్ధిమంతు లూహించవచ్చును. కనుక గీతను మొత్తము భీష్మపర్వమున తిక్కన్నగా రనువదించలేదు. 
అనువదించకపోవుటయే బె చిత్యవంతముగా నున్నది. మరియు నక్కడక్కడ గీతాశ్లోకముల కివి అనువాద పద్యములా అన్నట్టున్నవి 
కొన్ని తిక్కన్నగారి భారతమున కనిపించుచున్నవి. 


1. “శ్రేయా న్న్వధర్మో విగుణః (3.35) ఇత్యాది శ్లోకమునకు “ఒప్పకున్నను నాత్మకులోక్త కర్మ మూర్చ్వగతి. జేర్చు' (శాంతి. 
1.279) అని తిక్కనగారి పద్యము. 
2. “యదృచ్చాలాభ సంతుష్ణో' (4.22) ఇత్యాది శ్లోకమునకు శాంతిపర్వమున 


తే. “అనఘ! సుఖదుఃఖములు వచ్చినపుడు మద వి । షాదములు లేక సంప్రాప్త సముపభోగ 
రతు(డు నప్రాప్యవాంఛా నిరాసకుండు । నగుట సారతపోరూప మండ్రు బుధులు.” 
(శాంతి. 5.501) 


పీఠిక - 46 


3. “విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని (5-18) ఇత్యాది శ్లోకమునకు తిక్కన్నగారి తెనుగు పద్యము. 
చ. “వినయము విద్యయుం గలుగు విప్రనియందును గోవునందు నొ 
ప్పు నెజయు హస్తియందు నొకపోకకు6 బోవని కుక్కయందు దా 
ని నడంచి తెచ్చి వండి తిను నీచపు మాలనియందు తుల్యద 
ర్భనము తదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్‌. (5. 109) 


4. “సర్వతః పాణిపాదం' (13.14) ఇత్యాది శ్లోకమునకు తిక్కన్నగారి పద్యమును అశ్వమేధ పర్వమున (1.223) (కలయంగ 
నెల్లయెడలం దలలును' అను ఈ మొదలైన పద్యమును చూచునది. 


ఈ విధముగా మరికొన్ని శ్లోకములు పద్యములు ఏరి చూపించవచ్చును. ఇంతకును ఫలితార్థ మేమనగా భీష్మపర్వమున 
తిక్కన్నగారు భగవద్గీతను మొత్తముగా వ్రాయకపోవుటయే సముచితముగా నున్నదనియు, గీతార్థము తెలుగుభారతమున నష్టమై 
పోలేదనియు, అది తరువాతి శాంత్యాది పర్వములలో నిక్షిప్తమై యున్నదనియును. 


భగవద్గీత a అధ్యాయమునుండి ఏయే శ్లోకములను గ్రహించి తిక్కన్నగారు వ్రాసినదియు ఇక్కడ చూపబడుచున్నది. 


శ్రీమద్భగవద్గీత భీష్మపర్వము శ్రీమద్భగవద్గీత భీష్మపర్వము 
అధ్యా. శ్లోకములు ఆశ్వా. పద్యము అధ్యా. శ్లోకములు ఆశ్వా. పద్యము 
1 1 1 171 11 5 1 208 
1 3 1 173 11 8 1 209 
1 4-13 1 174 11 9, 12, 14 1 210 
1 15 - 18 1 176 11 15 - 25 1 211 - 213 
1 19 1 177 11 26, 27, 31 1 214 
1 20 1 178 11 33 - 35 1 215 
1 21- 23 1 179 11 38 - 39 1 216 
1 24 - 27 1 180 11 41, 42 1 217 
1 29 - 32 1 181 11 44 1 218 
1 33 1 182 11 46 1 219 
1 34 - 42 1 183 - 187 11 48, 53,54 1 220 
1 45 - 46 1 188 11 5్‌ర్‌ 1 221 
2 1 1 189 11 66 1 224 
2 2 1 190 11 67 1 226 
2 4,5 1 193 11 72 1 227 
2 7 1 194 11 73 1 228 
2 11 1 195 11 74, 77 1 229 
2 13, 17,20 -23 1 196 11 78 1 231 
2 31, 32 1 201 


పీరిక - 47 


(శ్రీ ఆంధ్రమహా భారతము - భీష్మపర్వము - ఉపోద్భాతము. డాక్టర్‌ కేతవరపు వేంకటరామకోటి శాస్త్రి - పుటలు ౫౫/1 - 
XX (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ 1971) 


29. స్తోత్రాలు తిక్కన తెలుగు చేయలేదు 
యుధిష్టిరుడు యుద్ధయాత్రకు పూనుకొన్నప్పుడు శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు దుర్గాదేవిని స్తుతించినట్లు కొన్ని 
ప్రతులలో ఉన్నది. 
“నమస్తే సిద్ధసేనాని | ఆర్యే మందరవాసిని। 
కుమారి కాళి కాపాలి | కపిలే కృష్ణపింగళే॥” 


అని ఆరంభించిన స్తుతి 13 శ్లోకాలలో సాగింది. ఆ తరువాత దుర్గాస్తోత్ర ఫలశ్రుతి కూడా నాలుగు శ్లోకాలలో ఉన్నది. 


“సంగ్రామే విజయే న్నిత్యం । లక్ష్మీం ప్రాప్నోతి కేవలామ్‌। 
ఆరోగ్య బలసంపన్నో । జీవేద్వర్ష శతం తథా॥” 


అని ముగుస్తుంది. ఇది అంతా మూలంలో ఒక అధ్యాయం (ఇరవైమూడో అధ్యాయం). శ్రీకృష్ణుడే దుర్గాస్తుతి చేయుమని 
చెప్పటం అసంబద్ధం. నిజానికి శ్రీకృష్ణుడు ఆయననే శరణువేడుమని చెప్పాడు. అందువలన తిక్కన దీనిని గ్రహించి ఉండడు. 
అట్లా చేయటం ఉచితమే. 


ఇట్లాగే అరవై ఏడవ అధ్యాయంలో వర్ణించబడిన శ్రీకృష్ణభగవానుని మహిమను, అరవై ఎనిమిదవ అధ్యాయంలోని పంచభూత 
స్తోత్రాన్నీ తిక్కన తెలుగు చేయకపోవటం కూడా సముచితమే. 


30. కవిత్రయ మహాభారతం : వ్యాఖ్యానం 


ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం తెలుగులో అవతరించి దాదాపు వెయ్యేళ్ళు కావస్తున్నా ఇంతవరకు దానికి సమగ్ర 
వ్యాఖ్య వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం 
వారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద వ్యాఖ్యాన 
ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండల రాయడు మాత్రమే చేపట్టి, ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో ఈ బృహత్తర 
ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో పండితులు పదునెనిమిది 
పర్వాల ఈ దివ్య ప్రబంధ మండలిని పరిష్కరించి, ప్రతిపద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన పీఠికలు సమకూర్చి 
కథాసారాదులతో సర్వార్థ సాధకంగా సంతరించి, సర్వాంగ సుందరంగా ప్రచురించి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు 
చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీతిరుమలేశుడి పక్షాన బాధ్యత వహించి, 
అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు ఛైర్మన్‌, సభ్యులు, 
కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సప్తగిరి సంపాదకులూ, వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, 
వ్యాఖ్యాతలుగా పాల్లొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికార, 
అనధికారులూ ధన్యులు. వారికినా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపు దిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా రెండుభాగాలలో ప్రచురించబడింది. మొదటిభాగం నన్నయ 


పీరిక - 48 


రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎజ్ఞాపెగ్గడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం విభజించబడి 
ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ సంపుటులుగా విరాట, ఉద్యోగపర్వాలు వెలువడ్డాయి. ఇప్పటి ఈ 
ఆరవసంపుటి భీష్మపర్వం. 

భీష్మపర్వ వ్యాఖ్యానంలో ఇద్దరు మహావండితులు పాల్తాన్నారు. మొదటి రెండాశ్వాసాలకు డాక్టర్‌ నండూరి 
రామకృష్ణమాచార్యులుగారూ, మూడవ ఆశ్వాసానికి శ్రీ చెరుకూరి జయచంద్రశాస్తిగారూ వ్యాఖ్యానం వ్రాశారు. వీరిరువురూ సాహిత్య 
సముద్రాన్ని మధించిన మనీషులు కావటంతో వ్యాఖ్యానం అమృతతుల్యంగా ఉన్నది. ఈ పర్వానికి పీరికను నేను సంతరించాను. 
ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ. కె. నత్యరామప్రసాదుగారికీ, శ్రీమతి జె. రామసుబ్బలక్ష్మిగారికీ, శ్రీ జి. రాధాకృష్ణగారికి, శ్రీమతులు సుశీలా 
లక్ష్మీవిద్యానాథులకూ, డాక్టర్‌ వి. యస్‌. లక్ష్మిగారికీ నా హార్దిక కృతజ్ఞతలు. 

పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీసహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంతగమ్యులు. 
పరతత్త్వరూపులు. అయినా భక్తసులభులు, సాహిత్యసంగీత ప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం అక్షరమైన 
తోమాలసేవ. వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ. భీష్మ పర్వ విశేషాంశాలు ఉజ్వలాలంకారసేవ. పీర్రిక్ర విరాణ్యూర్తికి మంగళనీరాజనం. 
ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చనం. 

సత్య శివ సుందరరూపుడైన స్వామి దివ్య సన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా పుణ్య పూజా 
కుసుమ మంజరిగా సమర్పించుకొంటున్నాను. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామిని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.వి. సుబ్రహ్మణ్యం 
స్వభాను శ్రీ రామనవమి ప్రధాన సంపాదకుడు, 
11. 4. 2003 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, 


తిరుమల తిరుపతి దేవస్థానం. 


భీష్మపర్వ కథాసారం - 49 
భీష్మపర్వ కథాసారం 


పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవ కౌరవులు ఒకరి నొకరు గెలిచే తలంపుతో సైన్యాలను మోహరించి కయ్యానికి 
కాలుత్రవ్వుతూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు కొడుకుల దుర్వినయానికి దుఃఖిస్తూ సంజయుడితో మాట్లాడుతూ ఉండగా వేదవ్యాసమహర్షి 
వచ్చాడు. ఆయన ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: “రాజులకు కాలం చెల్లింది. అందువలననే ఈ యుద్దం వచ్చింది. దీనికి నీవు 
విచారించకుము. నీ వా యుద్దాన్ని చూడటానికి దివ్యదృష్టి నిస్తాను. చూడుము”. అన్నాడు. అన్నదమ్ములు దారుణంగా క్రూరంగా 
యుద్ధం చేసే ఆ దృశ్యాలను తాను చూడలేనని ధృతరాష్ట్రుడు పలికాడు. అయితే, ఆ యుద్దాన్ని చూచి, ఎవరైనా వర్ణించి చెపితే 
వినాలని ఉన్నదని కోరిక వ్యక్తం చేశాడు. వేదవ్యాసుడు యుద్ధవార్తలు తెలియచెప్పటానికి సంజయుడిని నియోగించాడు. 
రెండువైపులవారు రాత్రింబవళ్ళు ప్రవర్తించే పద్దతులు తెలిసికొనటానికీ, రహస్య సంభాషణలు వినటానికీ, మనోభావాలను 
గ్రహించటానికి తగిన శక్తిని వరంగా అతడికి ప్రసాదించాడు. అతివేగంగా వెళ్ళే శక్తినీ, యుద్ధరంగంలో తిరిగేటప్పుడు శస్రాస్రాలు 
తగలకుండా ఉండే ప్రభావాన్నీ, దివ్యుల మాటలు, రూపాలు, తలపులు తేటపడేటట్లు దివ్యబోధను ప్రసాదించాడు. భూప్రజకు 
ప్రళయకాలం వచ్చింది కాబట్టి కురుక్షేత్ర యుద్ధం వచ్చిందనీ, ధర్మమే జయిస్తుందనీ నిశ్చింతగా ఉండుమనీ ధృతరాష్ట్రుడికి 
చెప్పాడు. కురుపాండవుల కీర్తిని తానే కీర్తించి ప్రకటిస్తానని వేదవ్యాసుడు ప్రకటించి ధృతరాష్రుడిని ఊరటపరిచాడు. కౌరవ సైన్యంలో 
కనపడుతున్న అనేక దుర్నిమిత్తాలను పేర్కొని కులక్షయం, అనేకరాజుల మరణం తప్పదని హెచ్చరించాడు. దుర్యోధనాదులను 
వారించి పాండవులకు న్యాయంగా రావలసిన రాజ్యభాగ మిచ్చి శాంతిని నెలకొల్పి, మావంటి వారికి సంతోషాన్ని కలిగించుమనీ, నీ 
కీ రాజ్యకాంక్ష ఎందు? కని హితవు చెప్పాడు. 


అప్పుడు ధృతరాష్ట్రుడు ఇట్టా అన్నాడు. “మహర్షీ మీరు హితాన్నీ ధర్మాన్నీ మనసులో పెట్టుకొని ఇట్లా చెప్పారు. నేను కూడా 
నా కొడుకులకు ఇదివరలో తరచి తరచి చెప్పి చూచాను. వారిని అదుపులో పెట్టే నైపుణ్యంగాని, ప్రభుత్వంగాని నాకు లేవు. ఈ 
అంశాన్ని మీరు తలపోసి నా కిటువంటి సలహా చెప్పటం మానండి. పరిస్థితులు పాకం తప్పాయి.” ఈ మాటలు విని వ్యాసుడు పెదవి 
విరిచాడు. 'యుద్ధంలో గెలుపు ఎవరిదో తెలుపు మని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు కనపడుతున్న కొన్ని శుభశకునాలను 
పేర్కొంటూ వ్యాసుడు “జయం దైవాధీన' మనీ, పెద్దలు యుద్దాన్ని మెచ్చ' రనీ, చెప్పి అంతర్జానమయ్యాడు. 


“లోకంలో రాజులు భూమికొరకు అనాదిగా యుద్దాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యమంటే రాజులకు ఎంత తీపియో?” అని 
ధృతరాష్ట్రుడు భావించి భూపరిమాణాన్ని గురించి చెప్పుమని సంజయుడిని అడిగాడు. నానావిధ చరాచరాలన్నీ భూమిమీద 
పుట్టుతాయి, పెరుగుతాయి, చనిపోతాయి కాబట్టి భూమి అన్నిటికీ ఆధారమైనది. పంచమ హాభూతాలలో భూమి గొప్పది - అని 
భూమండల విశేషాలనూ, భారత వర్ష స్వరూప స్వభావాలనూ సంజయుడు వివరించి చెప్పాడు. ఆ తరువాత యుద్ధ విశేషాలను 
దర్శించటానికి అతడు రణరంగానికి వెళ్ళి, కొన్ని రోజుల తరువాత తిరిగివచ్చి, ధృతరాష్ర్రుడికి నమస్కరించి, భీష్ముడు యుద్దంలో 
అంపశయ్యపై ఒరిగిపోయిన వృత్తాంతాన్ని చెప్పాడు. 


ధృతరాష్ట్ర డా దుర్వార్త విని బావురుమని ఎలుగెత్తి ఏడ్చాడు. “భీష్ముడు సాక్షాన్నరసింహమూర్తి వంటివాడు. చాపమే అతడి 
నోరు. భల్లాలు అతడి క్రూరదంతాలు. బాణాలే అతని గోళ్ళు. ఖడ్గమే అతడి నాల్క. భీష్ముడు కేవలం నరుడు కాదు. పదివేలమంది 
రాజులకు ఎదురు నిలిచి యుద్ధం చేయగల మహావీరుడు. అతడు శిఖండి చేతిలో ఒరిగిపోయాడా? విధి బలీయం' - అని అనేక 
రకాలుగా ధృతరాష్ట్రుడు శోకించాడు. కొంతసేపు మూర్చపోయి తేరుకొన్నాడు. కన్నీరు పెట్టుతూ గద్గద కంఠంతో ఇట్లా అడిగాడు: 
“సంజయా! దేవతలూ రాక్షసులూ ఒక్కటె వచ్చినా వారిని ఓడించగల ధీరుడు భీష్ముడు. శిఖండి బాణాల బారిన ఎట్టా పడ్డాడు? ఇక 
ఎమి అనటానికి వీలుంది? పరశురాముడిని సైతం నిగ్రహించగలిగిన భీష్ముడిని అర్జునుడు శిఖండిని ఎదురుగా నిలిపి సాధించాడా? 
ఆ శౌర్యం, ఆ బలం, ఆ శీలం, ఆ పరాక్రమం, ఆ నియమవ్రతం - చూచి భీష్ముడికి నాశం ఉండదని గట్టిగా నమ్మాను. నా నమ్మిక 


భీష్మపర్వ కథాసారం - 50 


వమ్మయింది. అయినా, ఆ యుద్దంలో భీష్ముడా దురవస్థకు లోనైనప్పుడు ఆయనను ఆదుకొనటానికి మనలోని మహావీరు 
లెవ్వరూ దగ్గరలేరా? అందరూ కలిసి అడవిలో కలిసిపోయారా? ఒంటరిగా ఆ మహావీరుడు నేలపై పడవలసిన స్థితి ఎట్టా 
ఏర్పడింది? ఆయన పోతే మిగిలిన యుద్దవీరులంతా పోయినట్లే అని అనుకొంటున్నాను. కులవృద్భుడైన భీష్ముడిని చంపి రాజ్యం 
చేయాలనుకొంటున్న పాండవులకే దైవం సహాయం చేస్తున్నాడు. ధర్మానికి కీడు చేసి అధర్మం పెరిగినట్లున్నది. భీష్ముడిని చంపి 
రాజ్యం పొందాలనుకొని సంపదకై సమరం చేసే ఈ రాచకులంలో పుట్టటమే దురదృష్టం. భీష్ముడు నాయకుడుగా లేని 
కౌరవసైన్యం మగడులేని మగువవలె మనస్తాపం పొంది ఉంటుంది. ఆ తరువాత కౌరవులు ఎవరిని సైన్యాధ్యక్షుడిగా చేశారు? 
భీష్ముడి పదిరోజుల యుద్ధం ఎట్లా సాగింది? ఆ విపత్తును గడచి కౌరవులు ఏ విధంగా పురోగమించారు? వివరాలన్నీ తెలుపుము” 
. అని ఆవేగంతో అడిగాడు ధృతరాష్ట్రుడు. సంజయు డిట్లా పలికాడు: 


“ప్రభూ! నీ అవినీతి వలన ధర్మనిరతులైన పాండవులు పడరాని పాట్లు పడ్డారు. దానివలన ఇంత ముప్పు వచ్చిపడింది. కీడు 
చేసేవారికి కీడు కలుగుతుంది. మంచి చెడులను సమీక్షించకుండా యుద్ధరంగంలో జరిగిన విశేషాలను వినుము.' అని అంటూ 
వేదవ్యాస మహర్షిపాదాలను తలంచి మొక్కి, భక్తిరసానందంతో దివ్యమతియుతుడై యుద్ధ విశేషాలను వివరించటం ప్రారంభించాడు. 


భీష్మాది కురువీరులు పరివేష్టించి ఉండగా దుర్యోధనుడు తన స్కంధావారంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ 
సమయంలో సంజయుడు అక్కడికి దివ్యగమనంతో చేరుకొన్నాడు. అప్పుడు సుయోధనుడు దుశ్ళాసనుడిని ఇట్లా ఆజ్ఞాపించాడు. 


“చాలాకాలం నుండి ఎదురుచూస్తున్న కౌరవుల పాండవుల మధ్య యుద్ధం ఇన్నాళ్ళకు సిద్ధించింది. భీష్ముడు మనకు 
రక్ష. మనమందరం ఏ విధంగానైనా ఆయనను రక్షించాలి. మన మాయనను కాపాడితే ఆయన మన శత్రువులను 
చెండాడుతాడు. యుద్దోద్యోగ సమయంలో భీష్ముడు తన నెవ్వరు ఎదుర్కొన్నా వారిని సంహరించగలననీ, శిఖండిని మాత్రం 
జయించలేననీ పేర్కొన్నాడు. రక్షణలేని సింహానికి నక్కకూడ హాని చేయగలుగుతుంది. అట్లాగే మనం భీష్ముడికి రక్షణ 
కలిగించకపోతే ఆయన శిఖండిపాలుగాక తప్పదు. పెద్దపులి నిద్రిస్తుంటే బలంతో పొట్టేలు క్రుమ్మి చంపినట్లుగా రక్షలేని 
భీష్ముడిని శిఖండి చంపకుండా మనం అప్రమత్తులమై ఉండాలి. కాబట్టి రథికులందరూ కలిసి భీష్ముడిని రక్షించాలి. శిఖండి 
ఆయనకు ఎదురుపడకుండా చూడాలి'. అన్నాడు. 


తెల్లవారింది. యుద్ద యాత్రాసంరంభం ఉద్భృతమైంది. కౌరవులవైపు - భీష్ముడు తేరుపై ముందు సాగగా మహావీరులందరూ 
వారి వారి సైన్యబలాలతో కదలి మహాసముద్రంవలె భయంకరంగా రణరంగంలో నిలిచారు. భీష్ముడు రాజులనందరినీ ఉద్దేశించి 
ఈ విధంగా పలికాడు: 


“యుద్ధం రాజులకు తెరిచి ఉన్న స్వర్గద్వారం వంటిది. పూర్వమెందరో ఆ మార్గాన నడిచారు. మీరూ ఆ మార్గాన నడవటం 
న్యాయం. ఇళ్ళల్లో రోగాలతో చనిపోవటంకంటె పాపం మరొకటి లేదు. రాజులకు యుద్ధభూమిలో చావటం పెన్నిధిని పొందటం 
వంటిది.” 


ఈ మాటలు విని రాజులందరు ఉప్పొంగి భీష్ముడి ముందు వివిధ ప్రమాణాలు చేశారు. భీష్ముడు కర్ణుడిని పుత్ర మిత్రామాత్య 
సహితంగా యుద్దానికి రాకూడదని దుర్యోధనుడితో హెచ్చరించాడు. “ఇతరులను వద్దని తానొక్కడే వెళ్ళటం బలవంతుల లక్షణం 
కదా!” అని దుర్యోధనుడు ప్రశంసించాడు. రారాజు కోరికపై భీష్ముడు మానుషవ్యూహాన్ని పన్నాడు. 


ఆ వ్యూహంలో భీష్మద్రోణులు ముందు నిలిచారు. కృపాశ్వత్ధామలు వలపట, కృతవర్మ మద్రేశ్వరులు దాపట, బాహ్లిక 
సోమదత్త భూరిశ్రవసులు వెనుక, దుర్యోధనుడు కురుకుమారవర్గంతో కలిసి మధ్యభాగంలో నిలిచారు. అతడికి ముందుగా 
పదివేలమంది సంశప్తకులు సుశర్మను ముందుంచుకొని 'మేము అర్జునుడిని చంపుతాము. లేదా, చస్తాము” అని శపథం చేస్తూ 
సన్నద్ధమయ్యారు. మిగిలిన రాజులను ఆయాచోట్ల పదిలంగా నిలిపి “ఇంతకుపూర్వం ఇంతటి దృఢవ్యూహాన్ని ఎన్నడూ చూడలేదు” 


భీష్మపర్వ కథాసారం - 51 


అని అందరూ ఆశ్చర్యపోయేటట్లు ఏర్పరిచారు. దేవతలు, స్వర్గవాసులైన పూర్వరాజులు - అనేకమంది ఆకసంలో నిలబడి ఆసక్తితో 
యుద్దాన్ని చూడటానికి సిద్ధమై ఉన్నారు. ఇది కౌరవపక్ష సన్నాహం. 


అంతకుముందే పాండవపక్షం యుద్దానికి ఆయత్తమై ఉన్నది. వెలిగొడుగుల వెలుగుతో యుధిష్టరుడు ముందుగా 
యుద్దభూమికి సాగాడు. భుజాస్తంభ విజృంభణంతో భీముడూ, కదులుతున్న రోహణాదద్రివలె శ్రీకృష్ణ సారథికమైన రథాన్ని 
అధిరోహించి అర్జునుడూ ధర్మజుడి వెంట నడిచారు. ఆ తరువాత నకుల సహదేవులూ, అభిమన్యుడూ, ద్రౌపదేయులూ 
యుద్దోత్సాహంతో వెడలారు. వారి వెంట ప్రతివింధ్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, సౌభద్రుడు, 
మొదలైనవారు వెంట నడిచారు. పాంచాల మత్స్య దేశాధిపతులూ, సాత్యకీ, చేకితానుడూ, శిఖండి, మగధ దేశాధిపతి అయిన 
సహదేవుడు, అతడి తమ్ముడు, ధృష్టకేతుడు, అతడి సోదరుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజు, కేకయరాజ పంచకం, శైబ్యుడు, కాశ, 
కరూశాది బహుదేశాధీశులు మొదలైన మహావీరులు సైన్యాలతో సహా రణరంగంలో నిలిచారు. పాండవసేనకు ముఖతిలకం వలా 
సర్వ సైన్యాధ్యక్షుడైన ధృష్టద్యుమ్నుడు రాణించాడు. పాండవసేనలు కదలి కురుక్షేత్రంలోని శమంతక పంచక సమీపంలో 
సాగిపోతున్నప్పుడు ధర్మరాజుకు కుడికన్ను అదరటం వంటి శుభశకునాలు తోచాయి. అతడు సంతోషిస్తూ తూర్పు మొగమై 
కౌరవ సైన్యానికి ఎదురుగా నిలిచి అందరితో ఇట్లా అన్నాడు: * మన మీ యుద్దంలో రాజ్యలాభాన్ని పొందుదాం. లేదా పవిత్రమైన 
వీరస్వర్గాన్ని చేరుదాం- అని శపథం చేశాడు. రాజులందరూ అతడి యెదుట విజయశపథాలు చేసి, విజయతిలకాలు ధరించారు. 


పాండవ సైన్యంకంటె కౌరవ సైన్యం అధికసంఖ్యలో ఉండి విస్తారంగా కనపడుతున్నది. దానిని చూచి ధర్మరాజు నివ్వెరపోయి 
అర్జునుడికి ఆ సైన్యాన్ని చూపాడు. పార్టుడు చిన్ననవ్వు నవ్వి అన్నతో ఇట్లా అన్నాడు: “ధర్మాన్ని నాశనం చేసేవారికి విస్తారమైన సైన్యం 
ఉన్నా, ధర్మపాలకులకు సైన్యబలం తక్కువగా ఉన్నా, విజయం రెండవవారినే వరిస్తుం'దని నారదు డొకసారి నేనూ, ద్రోణాచార్యుడూ, 
పితామహుడూ, వేదవ్యాసులవారూ వినేటట్టు చెప్పాడు. కాబట్టి గోవింద రక్షితమైన పాండవపక్షానికి విజయం తథ్యం.” అని పలికి 
పాండవవీరుల పరాక్రమాన్ని ప్రశంసించి చెప్పాడు. ఏనుగువలె తన బలాన్ని తానెరుగడని ధర్మరాజును పొగిడాడు. అత డలిగితే 
లోకం దద్దరిల్లుతుందని కీర్తించి ధర్మజుడిలో ఉత్సాహాన్ని ఉద్దీపింపజేశాడు. 


ఆ తరువాత అర్జున డురితుడైన ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యబలంతో అచలవ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహానికి 
అగ్రభాగంలో ధృష్టద్యుమ్నుడు నిలిచాడు. అతడికి బాసటగా అభిమన్యుడు మొదలైన కుమారవర్గం, నకుల సహదేవ సహితంగా 
భీముడూ నిలిచారు. చేకితాన, సాత్యకి సమేతులై పాంచాల మాత్స్యదేశాధిపతులు దక్షిణోత్తర పార్వ్వాలలో క్రమ్ముకొన్నారు. 
నడిమిభాగంలో గజసైన్యసహితుడై ధర్మజుడు నిలిచి విజయాశీర్వాదాలు పొందుతున్నాడు. ముందట అర్జునుడిచేత రక్షించబడుతున్న 
శిఖండి భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. అపరభాగంలో మాగధ సహదేవ ధృష్టకేతులు ససైన్యులై విజృంభించి ఉన్నారు. 


ఆ సమయంలో ఉభయసేనలూ ఉజ్జ్వలంగా ఉన్నాయి. అయినా, పాండవపక్షంలో నరనారాయణులు ఉండటం చేత 
పాండవసేన కౌరవసేనకంటె బలోపేతంగా చూపట్టింది. దుర్యోధనుడు యుద్దాకాంక్షతో తన వైభవాన్ని ప్రదర్శిస్తూ తెగించి వచ్చాడు. 
పాండవేయులు పెళ్ళికి వెళ్ళినట్లుగా యుద్దానికి తరలివచ్చారు. కౌరవులది రోషమయ మహావిజృంభణం. పాండవులది ధర్మమయ 
ధీరవీర విహారం. 


అప్పుడు శ్రీకృష్ణార్ణునులు పాంచజన్య దేవదత్త శంఖాలు పూరించారు. పాండవసైన్యం ఉప్పొంగింది. కౌరవసైన్యం 
ఉలికింది. కౌరవపక్షాన నెత్తురువాన కురిసింది. భీష్మద్రోణాశ్వత్సామలు యుద్దానికి వెడలేటప్పుడు “పాండవులకు విజయం తథ్యం' 
అని సంకల్పిస్తుంటారు. ఇట్లా ఉండగా దుర్యోధనుడు అశుభసూచనలు లెక్కచేయకుండా తూర్యనాదాలు మైయింపజేశాడు. 
ప్రళయకాలంలో పొంగి పొరలే మహాసముద్రాలవలె ఉభయ సైన్యాలూ రణోత్సాహంతో సందడి చేస్తున్నాయి. ఆ సందడిలోనే కొన్ని 
యుద్ధ నియమాలు చేసికొన్నారు. పూలతో విలసిల్లే తోటలు కదలక మెదలక నిలిచి ఉన్నాయా అన్నట్లు యుద్ధప్రారంభ సంకేతం 
కొరకు ఉభయసేనలు ఎదురుచూస్తూ ఉన్నాయి. యుద్దాన్ని చూడాలనే ఆసక్తితో ఆకసాన దేవసమూహాలు నిలిచిఉన్నాయి. 


భీష్మపర్వ కథాసారం - 52 


ఆ సమయంలో ఒక ఉత్కంఠావహమైన సన్నివేశం జరిగింది. ఉన్నట్టుండి ధర్మరాజు కవచం విడిచి, ఆయుధాలు రథంలో 
పెట్టి రథం దిగి, పాదచారియై, మౌనంతో భీష్ముడివైపు పోవటం ప్రారంభించాడు. ఆ దృశ్యాన్ని చూచి భీమార్జునాదులు 
ఆశ్చర్యపోయారు. “ఆయన కంత అవసరం ఏమి వచ్చిం?” దని మధనపడ్డారు. ఆయన వెంట నడిచి పరిపరివిధాల ఆయనను 
ప్రశ్నించారు. కాని, ధర్మరాజు మారుపల్కక తన నడక సాగిస్తూనే పోయాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు మనసు నెరిగి, 'యుద్దానికి 
వెళ్ళేముందు పెద్దల ఆశీస్సులు తీసికొంటే విజయం తప్పక లభిస్తుందని పెద్దలంటారు కాబట్టి ధర్మజుడు భీష్మాదుల అనుమతిని 
కోరటానికి పోతున్నాడని వ్యాఖ్యానించాడు. పాండవముఖ్యులందరూ ధర్మరాజును అనుసరిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూచి 
కౌరవవీరులు కూడా ఆశ్చర్యపోయారు. ధర్మరాజు అంత అధైర్యపడవలసిన అవసరం ఏమి కలిగిందని పలురకాలుగా తలపోశారు. 


ధర్మరాజు కారవసైన్యవ్యూహంలో ప్రవేశించాడు. భీష్ముడిని సమీపించాడు. వారిరువురి నడుమ ఇట్లా సంభాషణ సాగింది. 


ధర్మ పుణ్యాత్మా! నిన్ను ఎదిరించి యుద్ధం చేయటానికి నీ అనుజ్ఞను ముందుగా తీసికొనటానికి, నిన్ను దర్శించాలని ప్రీతితో 
వచ్చాను. నీ దీవెన పొంది వెళ్ళితే నేను శత్రువులను జయించగలను. 


భీష్మ ధర్మజా! నీ వీ విధంగా రాకపోయినట్లయితే శాపమిచ్చి ఉండేవాడిని. వచ్చావు. మేలయింది. నీవు శత్రువులను జయింపుము. 
ఇంతేకాక ఎదైనా వరం కోరుకో; నన్ను నీ పక్షంలో యుద్దం చేయాలని మాత్రం కోరకు. 


ధర్మః తాతా! నీవు రారాజు పక్షానే యుద్ధం చేయుము. నాకు మేలయ్యే పనిని మనస్సులో తలంచుము. 
భీష్మ: అట్లాగే చేస్తాను. నీ మనసులోని మాట ఏమిటో చెప్పుము. 

ధర్మ నిన్ను యుద్ధంలో గెలిచే మార్గం తెలియచెప్పుము. 

భీష్మ (నవ్వుమొగంతో) న న్నెదుర్కొని గెలవటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. 

ధర్మ అందుకే కదా! నిన్ను వేడుకొంటున్నది. 


భీష్మ (దయతో) బంధుత్వాన్ని నా మనసులో చొప్పించి. నా హృదయాన్ని కరిగించి వేడితేనా మనోధైర్యాన్ని కోల్పోయి యుద్దాన్ని 
మాని ఆయుధాన్ని వదలిపెడితే తప్ప నన్ను చంపటం సాధ్యం కాదు. ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపామ్ము. ఇది సమయం 
కాదు. నీవు కోరినదానిని పొందటానికి మరల వత్తువులే. 


ఆ మాటలు విని ధర్మజుడు తాతకు నమస్కరించి ముందుకు సాగాడు. కృష్ణార్జునులు వెంటరాగా ద్రోణుడికీ, 
కృపాచార్యుడికీ, శల్యుడికీ నమస్కరించి వారినుండి యుద్దానికి అనుమతి పొందాడు. తనకు జయం కలిగేటట్టు ఆశీర్వదించండని 
అడిగాడు. అప్పుడు ద్రోణు డిట్లా అన్నాడు: “నీకు కృష్ణుడు మంత్రియె ఉండగా మరొకరిని జయంకొరకు అడగనవసరం లేదు. 
ధర్మం ఏ వైపున ఉంటే కృష్ణుడు ఆ వైపున ఉంటాడు. జయం కూడా ఆ వైపే కలుగుతుంది! ఆ మాటలు విని ధర్మజుడు ఆచార్యుడి 
వధోపాయాన్ని తెలుపుమని వేడాడు. ద్రోణు డిట్లా చెప్పాడు: “నా చేతిలో ఆయుధమున్నంత సేపూ నన్నెవ్వరూ చంపలేరు నేను 
ప్రాయోపవేశం చేసి అస్త్రశస్రాలను వదలిపెట్టినప్పుడు మాత్రమే నన్ను చంపటం సాధ్యమౌతుంది. నమ్మదగిన వ్యక్తి వలన మిక్కిలి 
దుస్సహమైన కీడుమాట విన్నప్పుడు నేను అస్త్రశస్రాలను సన్వ్యసిస్తాను అప్పుడు శత్రువులు సంహరించవచ్చును'. ఆ తర్వాత 
కృపాచార్యుడిని అడిగాడు. ఆయన అవధ్యుడు కావటం చేత వధోపాయం చెప్పలేదు. కాని, విజయం కలిగేటట్లు దీవించాడు. ఆ 
పైన శల్యుడిని సమీపించి “నీవు కర్ణరథ సారథ్యం చేసేటప్పుడు అతడిని నొవ్వబలికి చిక్కుపరచి మాకు మేలు చేయు” మని కోరాడు. 
అత డిదివరకే మాట ఇచ్చినట్లు సాయం చేస్తానని హామీ పలికాడు. ఈ విధంగా ధర్మరాజు అందరి అనుమతి పొంది తమ్ములందరు 
వెంటరాగా తన రథంవైపు నడిచి వచ్చాడు. 


ఆ సమయంలో సేనలను చూడటానికి వినోదంగా వచ్చిన కర్ణుడు కనపడ్డాడు. శ్రీకృష్ణుడు అతడిని సమీపించి, 'భీష్ముడిపై 
కోపం వచ్చి యుద్దంలో పాల్గాననన్నావట. అట్లయితే ఆయన చచ్చేంతవరకు పాండవపక్షంలో చేరి యుద్దం చేయటం బాగుంటుంది 


భీష్మపర్వ కథాసారం - 53 


కదా!' అని అన్నాడు. వెంటనే కర్ణుడు “భీష్ముడి మీది కోపంతో యుద్ధంలో పాల్గొనకుండ తొలగి ఉన్నానే కాని, దుర్యోధనుడికి 
అంకితమైన ఈ ప్రాణాన్ని మరొకప్రక్కకు చేర్చటం న్యాయంకాదు' అని తేల్చి చెప్పాడు. శ్రీకృష్ణుడు సంతోషించి వెడలి వచ్చాడు. 


ధర్మరాజు తన సైన్యంలో నిలిచి కౌరవసైన్యం వైపు మొగం పెట్టి ఎలుగెత్తి ఇట్టా ప్రకటించాడు: 'మా యందు ప్రీతితో మా 
పక్షంలో చేరాలని ఎవరైనా అనుకొంటుంటే, వారికి ఆహ్వానం పలుకుతున్నాను. మాలో చేరినవారిని నా తమ్ములవలెనే గౌరవిస్తాను” 
అని. ఆ ప్రకటన విని యుయుత్సుడు దుర్యోధనాదులను దూషిస్తూ, ధర్మరాజును ప్రశంసిస్తూ బంధుమిత్ర సైన్య సమేతంగా 
పాండవపక్షంలో ప్రవేశించాడు. ధర్మరాజు అతడిని ఆదరంతో సమ్మానించాడు. 


శ్రీకృష్ణుడి గీతా ప్రబోధం, విశ్వరూప ప్రదర్శనం 


ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దమైన కురుపాండవ సైన్యాలు మోహరించి ఏమి చేశాయో చెప్పుమని 
ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. సంజయుడు చెప్ప నారంభించాడు. 


దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు పోయి పాండవ వ్యూహాన్ని చూపించి, కౌరవవీరులను పేరు పేరున పేర్కొని, భీష్మాభిరక్షితమైన 
కౌరవ సైన్యాన్ని ప్రశంసించి, భీష్మరక్షణకు అందరిని (ప్రేరేపించాడు. దానితో పితామహుడు పొంగిపోయి సింహనాదం చేసి శంఖం 
పూరించాడు. కురువీరులందరు కూడా శంఖాలు పూరించారు. 


అప్పుడు పాండవపక్షంలో కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు. భీమాదులు కూడా శంఖనాదాలు చేశారు. 
సింహనాదాలు చేశారు. ఆ శబ్దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి. పాండవవీరుల ఒడళ్ళు పొంగిపోయాయి. ఇక 
బాణప్రయోగ సమయం ఆసన్నమయింది. 


అర్జునుడు గాండీవమెత్తి నారి సారించి కౌరవులను చూచి, శ్రీకృష్ణుడితో తన రథాన్ని ఉభయసేనల నడుమ 
నిలుపుమన్నాడు. కృష్ణుడు రథాన్ని అట్లాగే నిలిపాడు. అర్జునుడు ఉభయసేనలలోని వీరులను కలయచూచాడు. అందులో 
తాతలు, తండ్రులు, సోదరులు, సుతులు, బంధువులు, మిత్రులు, ఆచార్యులు, శిష్టజనులు అయిన తనవారిని చూచి 
పరమకృపావేశం చెంది, అత్యంత విషాదం పొంది గోవిందుడి మొగం చూచి, “దుర్మదాంధుడయిన దుర్యోధనుడి దుర్వినయంతో 
ఎంత కీడు పుట్టిందో చూచావా?” అన్నాడు. 


“కృష్ణా! యుద్ధభూమిలో ఈ బంధుజనసంతతిని చూడగా నాకు తొట్రుపాటు కలుగుతున్నది. శరీరం వణకుతున్నది. 
చేతులు కంపిస్తున్నాయి. గాండీవం చేతిలో నిలవటంలేదు. కాళ్ళమీద నిలబడలేకపోతున్నాను. వీరిని చంపే నిష్ణరత్వానికి నేను 
ఒడిగట్టలేను. యుద్ధం చేయలేను. రక్తపాతం వలన వచ్చే రాజ్యంగాని, దానివలన కలిగే సుఖాలుగాని నాకు వద్దు. ఎవరికొరకు 
ఈ రాజ్యాన్నీ, సంపదలనూ కోరుతున్నామో వారందరూ ప్రాణాలు కోల్పోతే, సంపదలు మరెందుకు? తాతలను, మామలను, 
సుతులను, తండ్రులను, తమ్ములను, అన్నలను, గురువులను, బంధువర్గాలను తుచ్చమైన దుర్నీతితో చంపి, నేను పొందే నెత్తుట 
తడిసిన భోగాలు నాకు సంతోషాన్ని కలిగిస్తాయా? కీర్తినిస్తాయా? పెంపుదల కూరుస్తాయా? బంధుసంహారం వలన పాపం 
కలుగుతుంది. లోకాల నేలటానికైనా ఇంతటి క్రూరకర్మ నేను చేయలేదు. ఎదుటి వారేమి చేసినా నాకు మారు చేయటానికి 
మనసురాదు.” 


“అయ్యో! మిక్కిలి లోభగుణంతో తరువాత కలిగే కీడును గమనించలేక కౌరవకులక్షయానికి ఓర్చి యుద్దానికి తెగించి 
వచ్చారనే అపవాదు కలుగుతుంది. దీనిని తెలిసికూడా మనం వీరిని చంపితే ఫలమేమి వస్తుంది? కులనాశనం వలన కులధర్మాలు 
చెడిపోతాయి. దానివలన సాంకర్యం ఏర్పడుతుంది. కులనాశకులు నరకకూపంలో పడతారు. రాజ్యలోభంతో బంధుజనుల 
నందరినీ చంపి, ఇంతపాపం చేయటానికి ఎట్లా పూనుకొంటాం?” అని రథంమీద చేయి ఊతంగా చేసికొని కూలబడ్డాడు. శోక 
నిమగ్నుడయ్యాడు. విషాద విహ్వలుడై పరమకరుణాభరితు డయ్యాడు. శరశరాసనాలు వదలి కన్నులవెంట నీరుకారుస్తూ 
కదలకుండా ఉండిపోయాడు. 


భీష్మపర్వ కథాసారం - 54 


కృష్ణు : అర్జునా! పరాక్రమం ప్రదర్శించవలసిన సమయంలో ఈ అనువుగాని పద్ధతి ఎక్కడినుండి వచ్చింది? వినుము. ఈ రకంగా 
అవివేకులు వ్యవహరిస్తారు. ఈ దీనస్టితి సద్గతినీ, సత్కీర్తినీ దూరం చేస్తుంది. కాబట్టి ఈ ఆడుతనం వదలిపెట్టుము. 
ధీరుడవై లెమ్ము! మనసులోని పిరికితనాన్ని దూరం చేయుము. 


అర్జు : అక్కటా! పూజించదగిన భీష్మద్రోణులను బాణాలతో బాధించటం న్యాయమా? మాన్యులను చంపటం పౌరుషం కాదు. 
దానికంటె బిచ్చమెత్తుకొనటం సుఖం. ఎవ్వరిని చంపితే పెద్ద కీర్తి వస్తుందని అనుకొంటారో అది నాకు ఉత్తమ జీవన పద్ధతి 
కాదు. ఈ సేనాముఖంలో ఉన్నవారు కౌరవులే కదా! వీరిని చంపి ఇంద్రపదవి పొందినా శోకవహ్ని నా మనసులో 
చల్లారదు. కాబట్టి నేను యుద్దం చేయను. పెద్దలను నొప్పించలేను. వారిని గెలిపించినా, నేను గెలిచినా పెద్దగా మేలేమి 
కలుగుతుంది? నేను కార్చణ్యదోషోపహత స్వభావుడను, ధర్మసమ్మూఢ చేతస్కుడను. నేనునీ శిష్యుడను. శరణుపొంది 
అడుగుతున్నాను. నన్ను శాసించుము. 


కృష్ణు : (కలకల నవ్వి) విచారించగూడని వారిని గూర్చి విచారించటం బుద్దిమంతుల లక్షణం కాదు. నీవు పండితుడివలె 
మాట్లాడుతున్నావు. వివేకవంతమైన చిత్తం కలవాడవైతే ఉన్నవారిపై మక్కువ, చనిపోయినవారికై చింత అనేవి ఉండవు. 


అని ప్రబోధిస్తూ అర్జునుడికి పరమజ్ఞానానికి కారణాలైన అనేక వాక్యాలను వినిపించాడు. దేహంలో బాల్యం, యౌవనం, 
వార్థకం అనే అవస్థలు కలిగినట్టుగానే, చినిగిన వస్రాలను వదలి నూతన వస్తాన్ని ధరించినట్లు దేహాంతర గమనం చేసే ఆత్మకు 
నాశనం లేదు. పుట్టుట గిట్టుటలు శరీరానికే. ఆత్మకు శరీరానికి వలె అస్త్రశస్త్ర బాధలుండవు అంటూ ఇటువంటి అనేక వాక్యాలు 
చెప్పి, అత్మతత్త్వాన్ని తెలిపాడు. 


“ఆత్మకు మరణం లేదు కాబట్టి ఎవరికొరకునూ శోకించటానికి కారణం కానరాదు. జీవుడు నశించడు కాబట్టి, దుఃఖించ 
నవసరంలేదు. పురుషుడు చెరపడు, చెడడు. పురుషుడంటే ఎవరో కాదు. పురుషోత్తముడనైన నేనె: ఆత్మకు బాధ్యతా బాధకత్వాలు 
లేవు. కృపాశోకాలకు మూలం అహంకారాదులు. వాటిని వారించుకొనటం కర్తవ్యం. రాజులకు యుద్ధం ఉత్తమకర్మము. అది 
అపావృత స్వర్గద్వారం. లెమ్ము! యుద్ధం చేయుము. అనుమానించకుము. కర్మను చేయటానికి నీవు అధికారివి. ఫలాన్ని 
బ్రహ్మార్చణభావంతో వదలి కర్మచేయటం కర్మయోగం. తత్త్వజ్ఞానం కలిగితే కర్మశమం తనంతట తానే సిద్ధిస్తుంది. ఇటువంటి వాక్యా 
లెన్నో చెప్పి అర్జును డడిగిన ప్రశ్నలకు సమాధానాల నిచ్చాడు. 


అర్జు స్ట జగన్నాథా! అతి గుహ్యమైన ఈ తత్వాన్ని పరమకృపతో అనుగ్రహించి, ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదించావు. దీనివలన 
నాకు కొంత భ్రమ తొలగింది. యోగి హృదయాలకు మాత్రమే గమ్యమైనదీ, అతులైశ్వర్య విభూతితో ఒప్పారేదీ అయిన 
స్తీ రూపాన్ని చూడాలనే కోర్కె బలంగా ఉన్నది. నాకు చూప గలిగిందయితే దయతో చూపించి నాకు కన్నులపండుగ 
చేయుము. 


కృష్ణు : _వివిధవర్ణాలతో, నానావిధాలుగా ఉండేనా రూపంలో ఆశ్చర్యకరమైన అనేకాంశాలు చూడవచ్చును. అవి ప్రకాశమయ్యేటట్లు 
చూపుతాను. నా రూపాన్ని మానుషమైన కన్నులతో చూడలేవు కాబట్టి దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. 


అని అర్జునుడికి దివ్యదృష్టిని శ్రీకృష్ణుడు ఇచ్చాడు. యోగీశ్వరుడైన లక్ష్మీశ్వరుడు తన దివ్యరూపాన్ని చూపాడు. ఆ విశ్వరూపం 
వేయి సూర్యుల కాంతికంటె మించినది. వర్ణనాతీతమయింది. ఆ మహామూర్తిని చూచి అర్జునుడు ఆశ్చర్యంతో కూడిన గగుర్పాటుతో 
అత్యంతానందంతో దండప్రణామాలు చేసి, నిలిచి చేతులు జోడించి ఇట్లా అన్నాడు: 


అర్షు : దేవా! నీ దివ్యదేహంలో సురాసుర గంధర్వాదులైన దేవమౌనులు, బ్రహ్మ చరాచరజగత్తు నాకు కనపడుతున్నవి. 
భయంకరమైన ముఖాలు, భుజాలు, పాదాలు, కన్నులు అనేకాలను చూస్తున్నాను. కిరీటాలు, ఆభరణాలు, చక్రగదాదులైన 
ఆయుధాలు, పూలదండలు, వివిధ వస్త్రాలు, మొదలైన అనేక దృశ్యాలు చూస్తున్నాను. ఈ రూపం పరమాద్భుతంగా 


భీష్మపర్వ కథాసారం - 55 


ఉన్నది. ఇది మొదలు, ఇది నడుము, ఇది తుది అని తెలిసికోలేకపోతున్నాను. ఆ ప్రకాశం అప్రమేయం, దేదీప్యమానం. 
నిర్వికారం. మహిమాన్వితం. నేను చూడలేకపోతున్నాను. ఈ లోకాల కన్నిటికి మూలకారణమైన పరతత్త్వానివి నీవే. భూమి, 
ఆకాశం, దిగంతాలు అన్నీ నీలోనే కనపడుతున్నాయి. నీ కన్నులు సూర్యచంద్రులు, నీ ముఖం భయంకర దంష్టలమయం, 
జ్వాలాతోరణసంయుతం. రుద్రాదిత్యులూ, మరుద్వసువులూ నీలో ప్రవేశిస్తున్నారు. మహామునులు గుంపులు గుంపులుగా 
వచ్చి, నిన్ను స్తుతి చేస్తున్నారు. సిద్దులు, సాధ్యులు, ఆకాశచరులు భయంతో నిన్ను చూస్తున్నారు. నీ ఆకారం దేదీప్యమానంగా 
భయంకరంగా ఉన్నది. దీనిని చూస్తున్న నాకు భయం వేస్తున్నది.ధైర్యం తూలిపోతున్నది. సంక్షోభపడుతున్నాను. ప్రసన్నుడవై 
నన్ను రక్షించుము. 


అగ్ని శిఖలు వెలువడే నీ ముఖాలలోకి కౌరవులు, భీష్మాదులు, ఇక్కడ ఉన్న రాజులందరూ ఒక్కసారిగా ప్రవేశిస్తున్నారు. 


దేవా! నీవెవ్వరివో తెలియక సతమతమౌతున్నాను. దయామయుడవై నీవెవరో నాకు తెలియచెప్పుము. 


కృష్ణు 


కృష్ణు వ్‌ 


నేను లోకాన్ని లయం చేసే కాలుడను. ఇక్కడి జనులను హరించటానికి పూనుకొన్నాను. నీవు యుద్ధంలో వీరిని చంప 
నవసరం లేదు. భీష్మాదులందరూ నాచేత చంపబడినవారే. నా చేత చచ్చినవారిని నీవు జయించబోతున్నావు. నీవు 
నిమిత్తమాత్రుడవే. కాబట్టి ఇక లెమ్ము. రాజ్యాన్ని గ్రహించుము. 


(వడవడవణకుతూ, చేతులు మోడ్చి, గద్గదకంఠంతో) పుండరీకాక్ష! జలవాయు సూర్యచంద్రాది వివిధ తత్తాలకు నీవే 
ప్రవర్తకుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు. నిన్ను తెలియక యాదవుడని, మిత్రుడని, మేనబావ అని భావించి కలిసి 
భోజనం చేయటం, ప్రియసంభాషణలు చేయటం, ఎగతాళి చేయటం, మొదలైన లోకసామాన్య చర్యలు ఆచరించాను. 
తల్లిదండ్రులు పిల్లలను మన్నించినట్లు నా తప్పులన్నీ క్షమించుము. అపూర్వమైన నీరూపం చూడటం వలన ఆనందం, 
ఇప్పటి నీ భయంకర రూపదర్శనం వలన భయం, బాధ కలుగుతున్నాయి. ఇక ఈ రూపం చాలించి నీ పూర్వ 
సౌమ్యాకారాన్ని ధరించి నిలిచి నాకు ఆహ్లాదాన్ని కలిగించుము. 


(దయార్దచిత్తంతో) పార్టా! ఎన్నోతపస్సులు చేసి, వేదాధ్యయనం చేసిన మహామునులు కూడా దర్శించలేనిది నా 
దివ్యపరమాకృతి. సమాహిత భక్తిభావం కలవారికి మాత్రమే ఈ రూపం గోచరిస్తుంది. సామాన్యజనులు ఈ రూపాన్ని 
చూడలేరు. అటువంటి ఈ విశ్వరూపాన్ని నీకు దర్శింపచేశాను. నీవు మానసిక వ్యథ పొందటమెందుకు? మూఢత్వాన్ని 
వదలి, భయాన్ని వీడి, సంప్రీత హృదయుడవు కమ్ము (అని పూర్వ ప్రకారరూపం ధరించి ప్రశాంతంగా నిలిచాడు.) 
కృష్ణా! నేను చైతన్యవంతుడనయ్యాను. ప్రకృతిస్థుడనయ్యాను. 

మత్కర్మపరుడు, మద్భక్తుడు అయినవాడు నన్ను పాందగలుగుతాడు. బ్రహ్మవిద్యకు సంబంధించిన నీ అనుమానాల 
నన్నింటిని నేను తీర్చాను. నేను ఉపదేశించింది అతి గుహ్యమైన జ్ఞానం. దానిని నీవు సముచిత రీతిని గ్రహించి 
వ్యవహరించుము. ఇంతకంటె పరమ రహస్యమైన మరొక విషయం చెపుతాను. సర్వధర్మాలను పరిత్యజించి నన్నాకడినే 
శరణు వేడుము. సర్వపాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాను. నీకు బోధింపబడిన ఈ గీతాశాస్తము నియమనిస్టలు, 
తపస్సు, భయభక్తులు, నిశ్చయజ్ఞానం గలవారికి మాత్రమే బోధింప తగింది. లేనివారికి ఎన్నడూ బోధింప తగినది కాదు. 
ఇక నీకు అజ్ఞానసంమోహమంతా తొలగిందా? 


కేశవా! మోహమనే చీకటి తొలగింది. నీ దివ్యరూపాన్ని దర్శించి భక్తి ప్రపత్తులు కలవాడనైనాను. నా సందేహాలన్నీ తీరాయి. 
బోధతో కూడుకొన్న నిరామయమైన స్థిరమనఃస్థితిని పొందాను. నీవు బోధించినట్లు నేను నడచుకొంటాను. 


అని ఆ పరమపురుషుడికి భక్తి పురస్సరంగా సాష్టాంగ నమస్కారం చేసి దృఢచిత్తంతో గాండీవాన్ని చేపట్టి యుద్గోత్సాహంతో 


పొంగులువారాడు. ఆ దృశ్యాన్ని చూచి, వారి సంభాషణలు వినిన అదృష్టం సంజయుడికి దక్కింది. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు, 
ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడ విజయం, నీతి, సిరిసంపదలు నిత్యమై నిలిచిఉంటాయని 


భీష్మపర్వ కథాసారం - 56 
సంజయుడు తన తలపును ప్రకటించాడు. 
భీష్ముడి తొలినాటి యుద్ధం 


దుర్యోధనుడు ఆగ్రహంతో ఆజ్ఞాపించగా, దుశ్శాసనుడు పురికొల్పగా కౌరవ సైన్యం శంఖభేరీమృదంగాది స్వనాలు 
చెలరేగగా గాంగేయుడు మొదట ముందుకు సాగగా వేగంగా పాండవ సైన్యాన్ని కవిసింది. 


పాండవులు భీముడు ముందు నడువగా భీష్ముడు వచ్చే తీరుకు ఎదురుగా పోయి కౌరవసేనను ఎదిరించి గజ సైన్యాన్ని 
గడ్డిపరకవలె నిర్వికారంగా నరికివేయటం మొదలుపెట్టారు. ఆకాశభాండం తూటుపడేటట్లు తూర్యనాదాలను మించి గర్జనలు 
చేస్తూ భీముడు సింహనాదం చేశాడు. యుద్ధం ప్రారంభమయింది. 


భీమసేనుడిని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మర్షణుడు, వివింశతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, 
పురుమిత్రుడు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు ఆ సన్నివేశాన్ని కన్నులపండువుగా దర్శించాడు. భీముడికి తోడుగా 
క్రమ్ముకొని ముందుకు సాగి అభిమన్యుడు ఉద్ధృతంగా విజృంభించాడు. అతడికి ఉపపాండవులు అండగా నిలిచారు. వారు చేసే 
యుద్దానికి సైనికులందరు అబ్బురపడి వారివైపే చూస్తూ కొంతకాలం నిలిచిపోయారు. 


దుర్యోధనుడు ఉన్మదుడై తరుముతూ, ధర్మరాజు జయాస్పదంగా పురికొల్పుతూ తమ తమ సైన్యాలను డీకొనచేశారు. 
దుమ్ములు రేగేటట్లు తొలిపోరు మొదలయింది. 


భీష్ముడు విజృంభించి పాండవ సైన్యం మీద దాడిచేసి మధ్యందిన మార్తాండుడివలె వెలిగాడు. అతడిని అర్జునుడు 
అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మహోగ్రశస్రాస్రాలు దిక్కులు పిక్కటిల్లేటట్లు వ్యాపించి రౌద్రస్ఫూర్తిని ప్రదర్శించాయి. 


ఆ రణరంగంలో వివిధ వీరులు ఒకరికొకరు ఎదుర్కొని యుద్దం చేయనారంభించారు. అభిమన్యుడు కోసలరాజయిన 
బృహద్బలుడిని, భీష్ముడు భీమసేనుడిని, దుశ్ళాసనుడు నకులుడిని, దుర్ముఖుడు సహదేవుడిని, ధర్మరాజు శల్యుడిని, ధృష్టద్యుమ్నుడు 
ద్రోణుడిని, మాగధ సహదేవుడు భూరిశ్రవసుడిని, ధృష్టకేతుడు బాహ్లికుడిని, ఘటోత్కచుడు అలంబసుడిని, శిఖండి అశ్వత్థామను, 
భగదత్తుడు విరాటుడిని, బృహత్‌ క్షత్రవిభుడు కృపాచార్యుడిని, చేకితానుడు సుశర్మను, ద్రుపదుడు జయద్రథుడిని, వికర్ణుడు 
యుధామన్యుడిని, శకుని ప్రతివింధ్యుడిని, సుదక్షిణుడు శ్రుతసోముడిని, ఇరావంతుడు శ్రుతాయువును, విందానువిందులు 
గుంతిభోజుడినీ, అతడి కొడుకునూ, కకేయులేవురు గాంధారరాజు లేవురిని, శతానీకుడు ఉలూకుడిని, ఎదుర్కొని వీరోచిత యుద్దం 
చేశారు. రణరంగం రక్తసిక్తమై భీకర రమణీయంగా రాణించింది. 


భీష్మ విజృంభణం 


దుర్యోధనుడు (్రేరేపించగా భీష్ముడు ప్రళయతాండవం చేసే పరమేశ్వరుడివలె పాండవసైన్యం మీదకు దాడిచేశాడు. అతడి 
చుట్టూ పంచాగ్నులవలె దుర్ముఖుడు, కృపుడు, కృతవర్మ, మద్రపతి, వివింశతీ ప్రకాశిస్తూ వెంటనడిచారు. తాళకేతనం ధగధగలాడగా 
భీష్ముడు విజృంభించాడు. సైన్యంలో చీలికలు కలిగేటట్లు, వంపులుగా, కోణాకారాలుగా, వలయాలుగా రథాన్ని నడిపిస్తూ సైన్యాన్ని 
చెండాడాడు. శత్రువీరుల తలలు రాలాయి. విండ్లు విరిగాయి. మేనులు నేలకు వాలాయి. టెక్కాలు కూలాయి. పాండవబలాలు 
నెత్తురు టేరులలో పార్గాయి. భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక పాండవసైన్యం బెండుపడింది. అప్పుడు అభిమన్యుడు వారిని 
ఆదుకొన్నాడు. 


శల్యుడిని అయిదు బాణాలతో కొట్టాడు. కృతవర్మను ఒకబాణంతో గ్రుచ్చాడు. ఈటెతో దుర్ముఖుడి సారథిని చంపాడు. 
వివింశతి వింటిని విరుగగొట్టాడు. కృపుడి గుర్రాలను నాలుగు బాణాలతో కూల్చాడు. భీష్ముడిపై తొమ్మిదిబాణాలు సంధించి 
కలతపరచి సింహగర్జన చేశాడు. దేవతలు మెచ్చారు. “వీడు వివ్వచ్చుడివంటివాడు కాని సామాన్యుడు కాడు’ అని మెచ్చుకొన్నారు. 


అప్పుడు భీష్ముడు అభిమన్యుడి మీదకు లంఘించాడు. అయిదు బాణాలతో అతడి టెక్కాన్ని విరుగగొట్టాడు. మరొకఅస్త్రం 


భీష్మపర్వ కథాసారం - 57 


ప్రయోగించే లోపల పాండవవీరులు భీష్ముడిమీద బాణాల వర్షం కురిపించారు. భీష్ముడు పర్వతంవలె భాసించాడు. అతడు తిరిగి 
బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు వాటిని తిరుగగొట్టి భీష్ముడి తాళధ్వజాన్ని విరుగగొట్టాడు. ఆ దృశ్యాన్ని చూచి పాండవసైన్యం 
ఉప్పొంగింది, కౌరవసేన చిన్నబోయింది. 


భీముడు అభిమన్యుడికి అండగా వచ్చాడు. భీష్ముడి నెదుర్కొన్నాడు. అతడు భీముడి సింహకేతనాన్ని విరిచాడు. భీముడు 
కోపించి భీష్ముడిని మూడు బాణాలతో బలంగా కొట్టాడు. అంతటితో ఆగక కృపుడిని, కృతవర్మను, మద్రేశుడిని బాణాలలో 
ముంచాడు. వారి అనుయాయులు భీముడిపై దాడి చేయగా వారిని అతడు నుగ్గు నుగ్గు చేశాడు. 


భీముడికి అండగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయ రాజపంచకం, విరాటుడు, అతడి కొడుకులు వచ్చి యుద్ధం 
చేయసాగారు. భీష్ముడు వారందరి శరీరాలపై మూడేసి చొప్పున బాణాలు నాటాడు. ఆ తరువాత శల్యుడికీ ఉత్తరుడికీ పోరు బాగా 
సాగింది. శల్యుడి చేతిలో ఉత్తరుడు చనిపోయాడు. ఆ తరువాత శల్యుడు కృతవర్మ రథంమీదకు కొండపైకి సింగం దూకినట్లు 
దూకాడు. ఉత్తరుడి తమ్ముడైన శంఖుడు అన్నను చంపిందన్న కోపంతో కౌరవసైన్యం మీద రౌద్రంగా విరుచుకుపడ్డాడు. 
భీష్ముడతడి పై దాడి చేసి బాణాలలో ముంచెత్తాడు. అర్జును డాసమయంలో అక్కడికి వచ్చి భీష్మబాణాలను - గాలి మేఘాలను 
ఎగురగొట్టినట్టు దూరంగా తొలగింపజేశాడు. భీష్మారునులు రెండు పెద్ద కొరవులు ఢీకొన్నట్లు యుద్ధం చేసి అందరినీ ఆశ్చర్యంలో 
ముంచెత్తారు. అప్పటికి మధ్యాహ్నమయింది. 


శల్యుడు కృతవర్మ రథం దిగి శంఖుడి రథాన్ని కూల్చాడు. విరథుడైన శంఖుడు కత్తితో యుద్ధం చేస్తూ నమీపంలో 
ఉన్న అర్జునుడి రథాన్ని చాటు చేసికొని దూరంగా తొలగిపోయాడు. భీష్ముడు నలుదిక్కుల బాణాలు సారించి అర్జునుడి 
రథాన్ని వదలి ద్రుపదుడివైపు రథాన్ని నడిపించాడు. ఎండిన అడవిని కార్చిచ్చు కాల్చినట్లు పాండవసైన్యాన్ని బరిమార్చాడు. 
అప్పుడు చంద్రవంశజుడైన భీష్ముడు సూర్యుడివలె వెలుగొందుతుండగా చూచి సిగ్గుపడి సూర్యుడు అస్తమించాడు. 
పాండవసైనికుల ముఖాలలో కాంతి తగ్గింది. వారి హృదయాలలో భయాంధకారం అలముకొన్నది. అప్పుడు కయ్యం 
చాలించి, ఉభయసేనలు తవు తము ఉనికిపట్టకు పోయాయి. భీష్మపరాక్రమాన్ని స్మరిస్తూ దుర్యోధనుడూ, అతడి 
తమ్ములూ మిక్కిలి సంతోషించారు. 


ఆ రాత్రి ధర్మరాజు విషణ్ణచిత్తుడై తమ్ములతో, తగినవారితో కలిసి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు: 
“కార్చిచ్చు అడవినంతా ఒక్కపెట్టున కాల్చినట్లు భీష్ముడు బలదర్పమహోగ్రతతో మన సేననంతా మునుంపెట్టి చంపాడు. 
మహానీలమేవుంగా విజృంభించి ఎవ రాతడిని చంపగలుగుతారు? ఆయన శక్తిని అంచనా వేయలేక అందరివలా 
సామాన్యవీరుడిగా భావించి యుద్దానికి దిగి వెర్రివాడనయ్యాను. నీ మరదులందరూ ఆయన బాణాలకు గురి అయ్యారు. 
ఆయనతో దిక్సాలురు కూడా ఎదుర్కొని గెలవగలుగుతారని నేననుకోవటంలేదు. భీష్ముడిని మన అర్జునుడు జయించగలడని 
బాగా నమ్మి ఉండగా అతడు కూడా యుద్ధంలో ఉపేక్ష వహించాడు. భీముడు మాత్రం భుజబలం దాచుకొనకుండా 
పోరాడాడు. ఇక అతడనీ, ఇతడనీ పేర్కొనటం దేనికి? నేను యుద్దాన్ని మానుతాను. రాజులనందరినీ భీష్ముడికి ఎరలుగా 
వేయలేను. నేను మరల అడవులకు పోతాను. అక్కడే ఉంటాను. కూరాకు కోసి తింటాను. దామోదరా! నీ మాటనే మేము 
ఎప్పుడూ పాటిస్తాము. మాకు అశుభాలు కలుగకుండా ఉండటానికీ, శుభాలు కలగటానికీ ఈ మహిమయే కారణం. 
ఇప్పుడు మేమేమి చేయాలో ఆజ్ఞాపించుము.” 


శ్రీకృష్ణు డిట్లా సమాధానం చెప్పాడు: “ధర్మరాజా! నీ కింత చింత ఎందుకు? నీ కెదురు ఎవ్వరున్నారు? న్‌ తమ్ములలో 
ఒక్కొక్కరు బలంలో లోకాల నన్నిటినీ గెలువగలిగిన సమర్ధులు. గర్వితుడైన ఆ భీష్ముడిని శిఖండి చంపుతాడు. నీ శత్రువుల నందరినీ 
నేను క్రమంగా సంహరిస్తాను. సాత్యకి సత్యపరాక్రముడు. అతడి అస్త్ర పాండిత్యం శత్రువీరులకు అశనిపాతం. మహాపరాక్రమవంతులైన 
విరాట ద్రుపదులు నీ కొరకు ప్రాణాల నివ్వటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇందరు నీకు అండగా ఉండగా దిగులెందుకు? నీ పక్షంలో 


భీష్మపర్వ కథాసారం - 58 
ఉన్న ధృష్టద్యుమ్ను డొక్కడు చాలు శత్రువుల నందరినీ మట్టుపెట్టటానికి. 


భీష్ముడి రెండవనాటి యుద్దం 


ఆ మాటలు విని ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో ఇట్లా అన్నాడు: “పాండవ సైన్యాన్ని ఇతడు పాలిస్తాడని శ్రీకృష్ణుడు చెప్పగా 
నిన్ను సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించాము. మేమందరం నీవెంట రాగా శత్రు సైన్యాన్ని చంపటం నీ బాధ్యత కాదా?” అని 
ప్రశ్నించాడు. “ధర్మజా! బ్రహ్మనన్ను ద్రోణుడిని చంపటానికే సృష్టించాడని లోకానికంతటికి తెలుసు. దీనిని పెక్కుసార్లు చెప్పనవసరం 
లేదు. కౌరవవీరులు నా కెదురైతే వారిని వరుసగా మట్టు పెడతాను. ఇక చూడుము’ అని ధృష్టద్యుమ్నుడు ప్రతిజ్ఞ చేశాడు. ధర్మజుడి 
సూచన మేరకు క్రొంచవ్యూ హాన్ని పన్నాడు. మరునాడు సూర్యోదయానికి అందరూ సిద్ధమయ్యారు. క్రాంచవ్యూహంలో ముక్కుగలచోట 
అర్జునుడు నిలిచాడు. కుంతిభోజుడు, శెబ్యుడు కన్నులచోట్లలోనూ, ద్రుపదుడు శిఖాస్థానంలోనూ, దశార్ణ శూరసేన కిరాతదేశాధిపతులు 
కంఠస్థానంలోనూ, భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి ఎడమ ప్రక్కలలోనూ, మిగిలిన వీరులు ధృష్టద్యుమ్నుడి దిక్కుననూ 
నిలబడ్డారు. కేకయ కాశీరాజులతో కలిసి విరాటుడు జఘన భాగంలోనూ, హూణ ప్రభువులు పరివేష్టించి ఉండగా ధర్మరాజు వెన్నుగా 
నిలిచి ఒప్పారాడు. 


కౌరవపక్షంలో దుర్యోధనుడు భీష్క్మద్రోణాశ్వత్థామ కృపశల్య కృతవర్మల పరాక్రమాలను కీర్తిస్తూ వారిని పురికొల్ప పాండవులు 
పన్నిన క్రౌంచవ్యూహానికి ప్రతిగా మరొక వ్యూహాన్ని పన్నండని (ప్రేరేపించాడు. కౌరవ సైన్యాన్ని మూడుభాగాలుగా విభజించారు. ఒక 
దిక్కున దుశ్శాసన వికర్ణ విందానువిందులు, శూరసేన యవన త్రిగర్త కురు దేశాలవారు నిలిచారు. మరొకదిక్కున ద్రోణుడు, కుంతల 
దశార్ణ విదర్భ గాంధార సింధు సౌవీర పతులు గుమిగూడారు. భీష్ముడు మహాసైన్యంతో నడిమి భాగంలో నిలిచాడు. ఇట్లా మూడు 
మోహరాలయ్యాయి. పాండవ కౌరవ పక్షాలు యుద్దానికి తలపడ్డాయి. 


భీష్ముడు విజృంభించాడు. పాండవసైన్య మహాసాగరాన్ని మథిస్తున్న మందర పర్వతం వలె సంక్షోభపరిచాడు. అర్జునుడు 
భీష్మ ప్రతాపాన్ని అడ్డుకొన్నాడు. శల్యద్రోణ దుర్యోధనాదులు భయకంపితులను చేయటానికి పూనుకొన్నాడు. కౌరవవీరులు 
అర్జునుడిని ఎదుర్కొన్నారు కాని, అతడి ధాటికి ఎదురుదాడి చేసి నిలువలేకపోతున్నారు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా 
నిష్టురంగా పలికాడు. “తాతా! అర్జునుడు ఉక్కుమిగిలి మన వీరుల నందరినీ అవలీలగా మించి సైన్యాన్ని త్రుంచివేస్తున్నాడు. నీవి ట్ల్టా 
చూస్తూ ఊరుకొనటం న్యాయమా? పైపెచ్చు నీవు కర్ణుడిని యుద్దంలో పాల్గొనవద్దని నిషేధించావు. అట్లా చేసి అన్యాయం చేశావు.” 
ఈ ఒప్పనిమాటలు విని భీష్ముడు మనసులో కటకట పడ్డాడు. కుత్సితుడై అర్జునుడిపై దాడికి వెడలాడు. దుర్యోధన వికర్ణులు 
కుడివైపున, అశ్వత్థామ ఎడమవైపున బాణాల వానలు కురిపించారు. అర్జునుడికి బాసటగా అన్నదమ్ములందరూ కూడి నిలిచారు. 
పోరు ఘోరంగా సాగింది. అర్జునుడి బాణాలు మహాగ్నులవలె వ్యాపించాయి. భీష్ముడి శరపరంపర మహాసముద్రంవలె పొంగి వాటిని 
ఆర్సింది. ఈ విధంగా ఇద్దరూ సమయుద్దం చేశారు. అప్పటికి మధ్యాహ్నమయింది. 


ఆ వరుసలో ఆ యుద్దంలో పాల్గొన్న వీరుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 


1. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి నెదుర్కొన్నాడు. ఉభయులు విజృంభించి విండ్లు త్రుంచుకొన్నారు. శక్తులను 
ప్రయోగించుకొన్నారు. అయినా ద్రోణుడి బాణ ప్రవాహాన్ని ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొనలేకపోయాడు. అంతలో భీము 
డతడికి సాయం వచ్చాడు. ద్రోణుడిని క్రూరాస్త్రాలతో నొప్పించాడు. 


2 దుర్యోధనుడు భీమసేనుడిని డీకొనటానికి కళింగపతిని మహాసైన్యంతో (డ్రేరేపించాడు. 
3. ద్రోణుడు విరాట ద్రుపదులపై విజృంభించాడు. 
4. ధర్మరాజు ధృష్టద్యుమ్నుడికి సహాయంగా నిలిచి పోరు సాగించాడు. 


5. కళింగ రాజయిన శ్రుతానందుడు భీముడిని విపుల బలంతో చుట్టుముట్టాడు. భీము డా సైన్యాన్ని నేలమట్టం చేశాడు. 


భీష్మపర్వ కథాసారం - 59 


ఆ పయి కేతుమంతుడు భీముడిపై విరుచుకుపడ్డాడు. అతడిసేన మంటలో పడ్డ మిడుతల దండువలె భీమపరాక్రమంవలన 
హతమై పోయింది. కేతుమంతుడి కొడుకు శక్రదేవుడు కోపించి భీముడి రథాశ్వాలను కూల్చాడు. భీముడు కోపించి 
'పెనుగదను ప్రయోగించి శక్రదేవుడిని చంపాడు. శ్రుతాయువు మండిపడి భీముడి పై లంఘించాడు. అంతలో శ్రుతాయువు 
తమ్ముడైన భానుమంతుడు గజసైన్యంతో భీముడిని ఎదిరించాడు. భానుమంతుడి మదగజం భీముడిపై దుమికింది. 
భీముడు సింహనాదం చేసి దానిని చంపి, భానుమంతుడిని యమపురికి పంపాడు. గజ సైన్యాన్ని హతమార్చాడు. అంతలో 
శుతాయువు భీముడి మీదకు సైన్యాన్ని పురికొల్పాడు. చతురంగ బలాలు భీముడిని చుట్టుముట్టాయి. భీముడు 
మేనుపెంచి గదాఖడ్లాది ఆయుధాలతో సైన్యాన్ని నురుమాడాడు. ఇంతలో సారథి తెచ్చిన రథాన్ని మరల ఎక్కి కళింగపతి 
మీదకు దాడి సాగించాడు. ఆ దాడిలో శతాయువు మూర్భపోయాడు. అతడి సారథి ఆ రథాన్ని దూరంగా తోలుకొనిపోయాడు. 
భీముడు మిన్నుముబ్దేటట్లు సింహనాదం చేశాడు. కౌరవసైన్యం చుక్కాని పట్టే నావికుడు లేని నావవలె తిరుగుడుపడింది. 
భీముడు శంఖం పూరించాడు. 

6. ఆ శంఖనాదం విని భీష్ముడు విజృంభించాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, భీముడికంటె ముందుగా 
భీష్ముడిని ఎదిరించారు. శిఖండిని తప్ప మిగిలినవారి పై బాణాలు సంధించి భీష్ముడు భీముడి రథాన్ని విరుగగొట్టాడు. అతడు 
రథంమీద నుండి దూకి శక్తి విసిరాడు. దానిని భీష్ముడు భగ్నం చేశాడు. సాత్యకి భీష్ముడి రథసారథిని చంపాడు. భీష్ముడి 
రథాశ్వాలు వాయువేగంతో అతడి రథాన్ని దూరంగా తీసికొనిపోయాయి. భయంకరాకారుడైన భీముడిని చూచి కౌరవసైన్యం 
పరుగెత్తింది. ధృష్టద్యుమ్నుడు భీముడిని తన రథంమీద ఎక్కించుకొన్నాడు. సాత్యకి భీమ విజృంభణాన్ని కీర్తించాడు. 

7. ధృష్టద్యుమ్నుడు శల్య కృపాశ్వత్థామలతో యుద్దంచేసి అశ్వత్థామ రథ్యాలను చంపాడు. శల్యుడు ధృష్టద్యుమ్నుడిమీద 
బాణాలు నాటాడు. కృపాశ్వత్థామలు అతడిపై దాడిచేశారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడిని అభిమన్యుడు ఆదుకొని ఆ 
మువ్వురు వీరులను నొప్పించాడు. 

8. లక్ష్మణకుమారుడు అభిమన్యుడి నెదుర్కొని విల్లువిరిచాడు. అభిమన్యుడు కూడ లక్ష్మణకుమారుడి విల్లు త్రుంచాడు. 
లక్ష్మణకుమారు నాదుకొనటానికి భీష్మదోణాదులు పూనుకొన్నారు. వారినందరినీ అభిమన్యుడు శరపరంపరతో నిలువరించాడు. 

9. ఆ సంగతి పసిగట్టి అర్జునుడు భీష్మాదులపై ప్రభంజనంవలె చుట్టుముట్టాడు. ధర్మరాజు స్వయంగా సైన్యాలను పురికొల్పి 
అర్జునుడికి అండగా నిలిపాడు. భీష్ముడు దుమ్ములు రేగేటట్లు విజృంభించి పాండవ సైన్య రక్తపాతంతో దానిని అణచేటట్లు 
చేశాడు. అర్జునుడు కౌరవసైన్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రణరంగాన్ని బీభత్సం చేశాడు. చతురంగబలాలను 
చదును చేశాడు. భీష్ము డా దృశ్యం చూచి, కృష్ణసారథ్యంలో యుద్ధం చేసే అర్జునుడి పరాక్రమానికి మురిసిపోయాడు. 
అర్జునుడు త్రిపురసంహారివలె రౌద్రమూర్తితో వెలుగొందాడు. “పోరు నేటికి చాలిద్దాము' అని భీష్ముడు రెండవనాటి 
యుద్దాన్ని చాలించాడు. 


భీష్ముడి మూడవనాటి యుద్ధం 


మూడవనాడు భీష్ముడు గరుడవ్యూహం పన్నాడు. తాను ముక్కుగా నిలిచాడు. ద్రోణ కృపవర్మలు కన్నులుగానూ, 
కృపాశ్వత్థామలు శిరస్సుగానూ, భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్త సౌవీర జయద్రథులు కంఠంగానూ, దుర్యోధనుడూ అతడి 
తమ్ముడూ వెన్నుగానూ, విందానువిందులు కాంభోజశూర సేనులు తోకగానూ, మాగధ కళింగాదులు దక్షిణపక్షంగానూ, కర్ణాటకోసల 
ప్రముఖులు వామపక్షంగానూ నిలిచారు. 


పాండవపక్షాన అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్నుమని ధృష్టద్యుమ్నుడికి సూచించాడు. అత డట్లాగే చేశాడు. 
పాండ్యమగధ బలాలతో కలిసి భీమసేనుడు దక్షిణశ్ళ్శంగంలో ఉన్నాడు. ఆ తరువాత విరాట ప్రముఖులు నిలిచారు. శిఖండి 
నహితుడైన ధృష్టద్యుమ్నుడిని తోడుగా తీసికొని ధర్మరాజు మధ్యభాగంలో ఉన్నాడు. మిగిలిన రాకుమారులందరూ శ్రీకృష్ణ 


భీష్మపర్వ కథాసారం - 60 


సారథ్యంలో సాగే అర్జునుడివెంట ఒక కొమ్ము కాచారు. 
ఇరువైపుల వీరులు పోరు సాగించారు. 


1. భీష్మద్రోణులు, సైంధవసౌబలులు మొదలైనవారు కలిసి ఒక్కుమ్మడిగా పాండవసేనపై విరుచుకుపడ్డారు. పాండవపక్షంలో 
భీమఘటోత్కచులు, సాత్యకి శైబ్యచేకితాన ద్రౌపదేయులు కలిసి వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం సంకులంగా సాగింది. 


2. దుర్యోధనుడు భీముడి పై యుద్దానికి వచ్చాడు. అతడిపై బాణాలు సంధించాడు. భీముడు దుర్యోధనుడిమీద బలమైన 
బాణం నాటాడు. దుర్యోధనుడు మూర్చపోయాడు. అతడి సారథి రథాన్ని దూరంగా తీసికొనిపోయాడు. భీమాదులు 
విజృంభించగా కారవసైన్యం పారిపోవజొచ్చింది. శకుని అడ్డగించబోయి అభిమన్యుడి చేత భంగపడ్డాడు. దుర్యోధనుడు 
మూర్భనుండి తేరుకొని, సారథిని చెడతిట్టి, రథాన్ని భీష్మదోణుల వద్దకు తోలుమన్నాడు. అప్పుడు భీష్ముడితో సుయోధను 
డిట్లా అన్నాడు: 


దుర్యో: మూడులోకా లొక్కుమ్మడి కూడి పోరుకు దిగినా మీలో ఒక్కొక్కరు అవలీలగా గెల్వగలవారు. అటువంటి మీరుండగా 
మనసేన ఇంతటి దురవస్థ పాలుకావాలా? మీరు పాండవులపై అలుక వహించనున్న విషయం ముందుగానే నాకెందుకు 
చెప్పలేదు. ఆనాడే కర్ణుడు చెప్పాడు. అట్లాగే నేడు పాటుపడ్డాము. నీవల్ల అడియాసపాలయ్యాము. ఇంక వేరే 
మాటలెందుకు? 


భీష్ము ఇంద్రాదులతో కూడుకొన్న దేవబలాలు సైతం పాండవులను ఎదిరించి నిలువగలవా? తెలిసి తెలిసి నీ విట్లా అనటం 
న్యాయమా? శస్రాస్రోద్ధతి, బాహుగర్వ సమృద్దిగల పాండవులు - వృద్దులు, ఆయువు చెల్లినవారు, దుర్చుద్ధులు 
అయినవారిచేత పోతారా? అయినా, నాకు చేతనైనంతవరకు పాండవసైన్యాన్ని చంపుతాను. నీవూ, నీ బంధువులూ 
సమీపంలో ఉండి చూస్తూ ఉండండి. 


అప్పటికి మధ్యాహ్నమయింది. భీష్ముడు మధ్యందిన మార్తాండుడివలె తేజోవంతుడై విజృంభించాడు. సుయోధనాదులు 
అతడి వెంట సాగారు. భీష్ముడు రౌద్రాకారుడై పాండవసేనను పీనుగుపెంటలుగా మార్చాడు. మిగిలిన సైన్యం భయభ్రాంతమై 
దీనదశకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు రథపు పగ్గాలు పట్టుకొని అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


కృష్ణ: అర్జునా! కృపద్రోణ భీష్మాదులతో కూడుకొన్న కౌరవ సైన్యాన్ని పరాక్రమంతో గెలవాలని ఎప్పుడూ కోరుకొంటూ ఉంటావు. 
ఇపుడు ప్రళయరుద్రుడై భీష్ముడు మన సైన్యాన్ని చెండాడుతుంటే నీ భుజబలాన్ని ప్రదర్శించకుండ ఇట్లా మిన్నకుండటం 
తగునా? 


అర్షు: కృష్ణా! ఇన్నిమాట అందుకు? భీష్ముడిమీదకు రథం పోనిమ్ము అతడి గర్వాన్ని భంజిస్తాను. 


ఆ మాట విని కృష్ణుడు తేరును భీష్ముడివైపు నడిపాడు. భీష్ముడు వడిగా బాణాలతో గుర్రాలను, కృష్ణుడినీ, అర్జునుడినీ 
నొప్పించాడు. శ్రీకృష్ణుడు తాను ధీరుడై, గుర్రాలను తేర్చి, అర్జునుడిని పురికొల్పాడు. ఫల్లునుడు గాండీవాన్ని సారించి భీష్ముడి 
విండ్లను రెండుసార్లు విరుగగొట్టాడు. భీష్ముడు కార్చిచ్చు వలె బాణాలను ప్రయోగించాడు. అర్జునుడు బాణాలను ప్రయోగిస్తున్నాడు. 
కాని, భీష్ముడు విడవకుండా కృష్ణుడిపై, గుర్రాలమీద, అర్జునుడిమీద బాధ కలిగేటట్లు బాణాలతో క్రమ్ముతున్నాడు. అప్పుడు 
శ్రీ కృష్ణు డిట్టా భావించాడు. 

“పాండవ వీరులు సిగ్గువదలి పరుగెత్తుతున్నారు. వీరిలో ఒక్కడు కూడ భీష్ముడిని ఎదిరించి పరాక్రమం ప్రదర్శించలేరు. 
అర్జునుడు కూడ బాధపొంది తూగుతున్నాడు. ఇట్లాగే సాగితే భీష్ముడు నేడే దుర్యోధనుడి కోర్కెలన్నీ తీర్చేటట్లున్నాడు. యాదవ 


కేకయ పాంచాలాదులు వెన్నిచ్చి పరుగెత్తుతున్నారు. జయోన్మాదంతో కౌరవసైన్యాలు అన్ని దిక్కులా పెచ్చుపెరుగుతున్నాయి. 
ఇప్పుడు నే నూరకుండటం తగదు. భీష్ముడిని చంపి ధర్మరాజుకు విజయం చేకూరుస్తాను' అని తలపోశాడు. 


అంతలో భీష్ముడు క్రూరబాణాలతో అర్జునుడిని కొట్టాడు. అర్జునుడు బడలిక చెందాడు. ఆ అదను చూచి కృపుడు, కృతవర్మ, 


భీష్మపర్వ కథాసారం - 61 


అశ్వత్తామ, భూరిశ్రవసుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా అర్జునుడి పై దాడిచేశారు. అప్పుడు సాత్యకి గజసైన్యంతో అర్జునుడికి 


సాయంగా వచ్చి పాండవవీరులను ఇట్లా పురికొల్పాడు. “చేసిన ప్రతిజ్ఞలు మరచారా? వెన్నుచూపి పరుగెత్తటం తగునా? 
బెదరక భీష్ముడినీ గీష్ముడినీ ఎదిరించి తరమండి. నే నుండగా మీకెందుకు భయం? అని అంటూ అర్జునుడిని మించి ముందుకు 
సాగగా శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు: 


కృష్ణ: తిరిగిపోయే పందలను పురికొల్పట మెందుకు? ఉన్నవారే ఎదిరిస్తారులే. దుర్యోధనుడు జయించి రాజ్యం ఏలటం 
నేనుండగా జరుగని పని. నా మాట వినుము. అవక్రమైన నాచక్ర పరాక్రమాన్ని ప్రదర్శించి భీష్ముడిని నేలకూలుస్తాను. 
ద్రోణుడిని చక్కజేస్తాను. కౌరవవీరులను నురుమాడుతాను. సేనలను చెండాడుతాను. ఈ భూవలయాన్ని పాండవుల 
హస్తగతం చేస్తాను. 


అని పలికి సుదర్శనాన్ని స్మరించాడు. ఆ చక్రాయుధం అతడి చేతిలో నిలిచింది. దానిని కుడిచేతి వ్రేల నిలిపాడు. పగ్గాలు 
రథానికి ముడివేశాడు. రథంనుండి దూకాడు. భూమి కంపించింది. చక్రకాంతులు పిక్కటిల్లాయి. కోధభయంకరంగా కృష్ణుడు 
సింహనాదం చేశాడు. మదించిన ఏనుగుయొక్క కుంభస్థలం పై దూకే సింహంవలె, ప్రళయరౌద్రాకారంతో భీష్ముడివైపు ఉరికాడు. 
కౌరవసైన్యంతోపాటు దుర్యోధనాదులు కూడా భయంతో నిశ్చేష్టులై నిలబడిపోయారు. 


భీష్మ: (వినయంతో చేతులు జోడించి) పరమేశ్వరా! నన్ను ఈ విధంగా కృతార్భుడిని చేస్తావా? నీవు వచ్చి ఇప్పుడే నీ ఇష్టం వచ్చినట్లు 
ఏ విధంగానైనా చేయుము. నేను సిద్ధం. ఆలస్యం వద్దు. నీ చర్య నా కవశ్యం యోగ్యం. 


అంటూ ఉండగానే అర్జునుడు రథంనుండి దూకి పరుగెత్తి శ్రీకృష్ణుడి వెంట వెళ్ళి అతడిని తన పొడుగైన చేతులతో పట్టి 
వారించాడు. కాని, పెనుగాలికి కదిలే చెట్టుకొమ్మవలె కొంతదూరం ఈడ్వబడినా పది అడుగుల తర్వాత నిలదొక్కుకొని, ఈడిగిలబడి 
మాధవుడిని నిలవబెట్టి ఇట్లా ప్రార్థించాడు. 


అరు: “యదుసింహా! కోపాన్ని ఉపసంహరించుకొమ్ము నీవు పాండవుల కందరికీ రక్షవు. అట్టి నీవే ప్రతిజ్ఞను తప్పితే, ప్రతిజ్ఞాపరుడైన 
ధర్మరాజు శౌర్యం, ధైర్యం, బాహువీర్యం నశించిపోవా? ఈ చర్య నీకు తగిందేనా? కాబట్టి ఈ పని చేయబోకుము. కృష్ణా! 
నీవు అడుగు ముందుకు వేస్తే సాత్యకిని చంపినంత ఒట్టు. నీవు పూనుకొంటే కౌరవసేనను రూపుమాపటం తేలిక. కాని, నా 
పరాక్రమం వృథా జెతుంది. అట్లా చేయటం నీకు తగునా? నాకు అపకీర్తి తేవటానికి నీవు చక్రం పట్టుతావా? 


సవ్యసాచి సమయనిష్టకు శ్రీకృష్ణుడు సంతోషించి కోపాన్ని తగ్గించుకొని, నొగలెక్కి దిక్కులు పిక్కటిల్లగా పాంచజన్యాన్ని 
పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఒత్తాడు. అర్జునుడు దూదికొట్టంలో పడ్డ కార్చిచ్చువలె కౌరవ సైన్యం మీద దాడి చేశాడు. భీష్మాది 
కురువీరులను క్రూరబాణాలతో, వివిధాయుధాలతో వివిధ గతుల నొప్పించాడు. రణరంగంలో రథాన్ని కల యదిప్పాడు. కౌరవ సైన్యాన్ని 
పెంటకుప్పలుగా మార్చాడు. రణరంగాన్ని రక్తసిక్తం చేశాడు. అంతలో సూర్యాస్తమయం అయింది. యుద్దాన్ని చాలించారు. ఆనాటి 
రాత్రంతా అర్జునుడి పరాక్రమాన్ని గురించి ఉభయ స్కంధావారాలలో అందరూ చెప్పుకొన్నారు. 


భీష్ముడి నాల్గవనాటి యుద్దం 


తెల్లవారింది. భీష్ముడు యుద్దానికి సిద్దమయ్యాడు. సముద్రతరంగాలవలె ద్రోణాది వీరులు వేగంగా వెంటసాగారు. 
కౌరవసైన్యం మేఘమాలవలె తోచింది. పాండవ సైన్యం వీరరసవిస్ఫారమై మెరిసింది. నరనారాయణులు చంద్రసూర్యులవలె 
తోచారు. సైనికులు తలపడ్డారు. పలుచోట్ల పలురకాల పోరు సాగింది. భీష్ముడు అర్జునుడితో తలపడ్డాడు. భీష్ముడికి సాయంగా 
వస్తున్న ద్రోణ వివింశతి కృప సోమదత్త శల్యులను అభిమన్యుడు అడ్డగించాడు. భీష్మార్దునుల యుద్ధం భీకరంగా మొదలయింది. 
అభిమన్యుడు అశ్వత్థామాది వీరులతో వీరోచితంగా యుద్దం సాగించాడు. పలువురితో ఒంటరిగా పోరుతున్న కొడుకును చూచి 


భీష్మపర్వ కథాసారం - 62 


అర్జునుడు వచ్చి అందరినీ అనేక భంగుల నొప్పించాడు. త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు, మరికొందరు రథికులు కలిసి 
అభిమన్యుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్ను డా సన్నివేశాన్ని గమనించి అభిమన్యుడికి తోడుగా వచ్చాడు. శల్యనందనుడిపై 
దాడిచేసి అతడిని చిత్రయుద్ధంలో సంహరించాడు. కొడుకు చావును చూచి రోషంతో శల్యుడు విజృంభించి ధృష్టద్యుమ్నుడి 
విల్లువిరిచి అతడిని చీకాకు పరిచాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడిని అభిమన్యుడు ఆదుకొన్నాడు. శల్యుడిని డీకొన్నాడు. 
దుర్యోధనుడు దానిని గమనించి దుర్ముఖ, దుస్సహ, దుర్మర్షణ, సత్యవ్రత, చిత్రసేన, పురుమిత్ర, వివింశతి, వికర్ణులను పురికొల్పి 
పంపాడు. వారు అభిమన్యుడిని ఎదుర్కొనటానికి భయపడి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. వారందరితో అతడు సమర్ధంగా 
పోరుతున్నాడు. | 


నకుల సహదేవులు మద్రపతిమీద దాడి చేశారు. వారికి పాంచాలమత్స్యపతులు సాయం వచ్చారు. మధ్యాహ్నం వరకు పోరు 
సాగింది. 


ఇవ్వేళ అటో ఇటో తేలాలని భీముడు కౌరవులమీద పోరు ముమ్మరం చేశాడు.దుర్యోధనుడు కలతచెంది మగధరాజును 
అపార గజసైన్యంతో భీముడి పైకి పంపాడు. మదేభాలను చూచి భీము డుప్పాంగిపోయి, యుద్దవీరాన్ని ప్రదర్శించాడు. భీముడికి 
బాసటగా ఉపపాండవులు, అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు వచ్చి క్రమ్ముకొన్నారు. మాగధుడిని అభిమన్యుడు క్రూరభల్లంతో 
చంపాడు. శతానీకుడు ఏనుగుల కుంభస్టలాలను పగులగొట్టాడు. ధృష్టద్యుమ్నుడూ, భీముడూ ఏనికవేట చేశారు. ఉభయసేనాపతులు 
పురికొల్పగా సేనలు సంకుల సమరంలోకి దిగాయి. భీముడు విజృంభించి సైన్యాన్ని నేలమట్టం చేశాడు. అప్పుడు భీముడి పై 
భీష్ముడు దాడిచేశాడు. భీష్ముడిని సాత్యకి ఎదుర్కొన్నాడు. అలంబసుడు భీష్ముడికి సాయంగా వచ్చి సాత్యకిని ఎదిరించాడు. అత 
డాతడిని నాలుగు బాణాలతో చంపాడు. దానిని గమనించి భూరిశ్రవసుడు విజృంభించాడు. పాండవులు సాత్యకికి అండగా 
నిలిచారు. పరస్పర యుద్ధంలో భీముడు భయంకరంగా పోరి దుర్యోధనుడి తమ్ములను చంపాడు. తమ్ములను చంపిన భీముడి పై 
మండిపడి దుర్యోధనుడు ఆర్చుతూ భీముడితో తలపడ్డాడు. భీముడు నవ్వి కన్నుల నిప్పులు రాల దుర్యోధనుడిపై బాణాలు 
సంధించాడు. ఇద్దరూ సములై పోరాడారు. దుర్యోధను డేసిన బలమైన బాణం భీముడి రొమ్మును తాకగా అతడు 

అప్పుడు అభిమన్యుడూ, ధృష్టద్యుమ్నుడూ, ఉపపాండవులూ కలిసి దుర్యోధనుడిపై దూసికొని వచ్చి క్రమ్ముకొన్నారు. 
భీముడు సేదతేరి విలయాంతకుడివలె లేచి శల్యుడిని నొప్పించాడు. సింహాన్ని చూచిన ఏనుగులవలె భీముడిని చూచి 
కౌరవసేనలు పరుగెత్తాయి. అప్పటికి మధ్యాహ్నమయింది. 

దుర్యోధన ేరితులై సుషేణాదులైన పెక్కురు సేనాపతులు భీముడితో దొమ్మిపోరు సాగించారు. ఆ భీమసేనుడు 
పెద్దపులి లేడి పిల్లలను చూచి లంఘించే విధంగా దూకి సుషేణుడిని, భీమబాహుడిని, ఉగ్రుడిని, భీమ భీమరథులను, 
సులోచనుడిని బాణాలతో చంపివేశాడు. ఈ విధంగా రాజకుమారులను చంపుతున్న భీముడి పై భీష్ముడు కౌరవవీరులను 
పురికొల్పాడు. భగదత్తుడు మదగజాన్ని అధిరోహించి భీముడి పై లంఘించాడు. అభిమన్యు ప్రభృతులు ఆ ఏనుగును గాయపరిచారు. 
నెత్తురు ఏరులుగా కారుతుండగా ఆ యేనుగు పాండవ సైన్యం పై పిచ్చిగా తిరగబడింది. పాండవసైన్యం భయపడింది. 
దుర్యోధనుడు ఉప్పాంగి భీముడిపై బాణాలు కురిపించి గుండె మీద బలమైన బాణం నాటి ప్రక్కకు ఒరిగేటట్లు చేశాడు. అప్పుడు 
ఘటోత్కచుడు తండ్రి బాధ చూచి మాయాయుద్ధంతో విజృంభించి భగదత్తుడి గజబలాన్ని తరిమి దుర్యోధనుడి పై దాడి చేశాడు. 
అప్పుడు భీష్మ దోణులు సుయోధనుడిని ఆదుకొని ఘటోత్కచుడిపై బాణవర్షం కురిపించాడు. ఘటోత్కచుడికి తోడుగా 
యుధిస్టిరాదులు వచ్చారు. పోరు ఘోరంగా సాగింది. భీష్ముడు పాండవ సైన్యానికి గణుపుకొట్టాడు. ఘటోత్కచుడు విక్రమ 
సింహనాదం చేశాడు. ఆ నాదానికి భయపడిన మదగజాలు నీ సైన్యాన్నీ త్రొక్కుతూ బీభత్సాన్ని సృష్టించాయి. దానితో 
సూర్యాస్తమయం కూడా కావటంతో భీష్ముడు ఆనాటి యుద్దాన్ని చాలిస్తున్నట్టు ప్రకటించాడు. పాండవ సైన్యం సింహనాదాలు 
చేస్తూ శిబిరాలకు చేరింది. కౌరవ సైన్యం చిన్నబోయి తిరిగిపోయింది. అందరినోటా ఘటోత్కచుడి పరాక్రమ ప్రశంసలే మారుమోగాయి. 


నాల్గవనాటి కౌరవుల పాటు విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
ధృత: రణరంగ వార్తలలో నీ వెప్పుడూ పాండవులకు మేలు జరిగిందనీ, నా కొడుకులకు పరాక్రమంలో తక్కువతనం కలిగిందనీ 


భీష్మపర్వ కథాసారం - 63 


ప్రకటిస్తూ ఉంటావు. భీష్మద్రోణ శల్యాది వీరులు మా ప్రక్కనుండగా ఈ తక్కువతనానికి కారణమేమిటో నాకు చెప్పుము. 


సంజ: జెషధగుణం మంత్రవీర్యం మాయాజనిత సమగ్రోద్దతి కాదు. ఈ సంగతి నీకు మున్నెన్నిసార్లో చెప్పాను. పాండవులు 
న్యాయాన్నీ, సత్యాన్నీ తప్పరు. నీ కొడుకులు వాటికి జంకరు. ఆ విధంగా నీ కొడుకులు పాపం చేస్తుంటే తెలిసి తెలిసి చూస్తూ 
ఉండిపోయావు. దానివలన కలిగే కీడు అనుభవించక తప్పుతుందా? మరి ధర్మం గెలువదా? పాండవులు గెలవటం, 
కౌరవులు ఓడటం తప్పదు. విదురుడు చెప్పగా మనం విన్నాం గదా! నీ వడిగినట్లే నీ కొడుకు భీష్ముడిని అడిగాడు. 


భీష్ముడిట్లా చెప్పాడు 
భీష్మ నే నెన్నోసార్లు నీకు చెప్పాను. పాండవులకు వాసుదేవుడు సహాయకుడై ఉన్నాడు. అందువలన వారికి అసాధ్యమనేది లేదు. 


ఆ పరమేశ్వరుడి అసలు స్వరూపం తెలిసినవారు పెక్కుమంది లేరు. తెలిసినవారికి ఆపదలు ఉండవు(రావు). పాండవులు 
ఆతడి తత్వాన్ని తెలిసికొని ఆశ్రయించారు. నీవు శ్రీకృష్ణుడిని లెక్కచేయవు. వినుము. నీకు మరొక విషయం చెపుతాను. 


మానస సరోవరం ఉత్తరాన గల పర్వతంమీద బ్రహ్మదేవుడు సర్వదేవగణాలతో కొలువై ఉన్నాడు. అప్పు డొక 
మణిమయోజ్ఞ్వలమైన విమానమొకటి ఆకసాన కనపడింది. అందులో సర్వాత్ముడైన పరమాత్ముడిని దర్శించి అందరూ 
నిలిచి నమస్కరించి, స్తుతించారు. 


బ్రహ్మ: నారాయణా! నీకు జన్మించి, నేను ఈ లోకాలను సారమతితో సృష్టించాను. నీ రక్ష ఎల్లప్పుడూ వీటికి ఉన్నది. ఇప్పుడు 
మానవలోకంలో అసురదుర్వ్యృత్తాలు ఎక్కువయ్యాయి. కావున, నీవు యదువంశంలో పుట్టి, నీ సఖుడైన నరుడు కూడ 
భరతవంశంలో జనించేటట్లుగా చేసి, దైత్యులను సంహరించి, భూభారాన్ని మాన్సుము. 


సంజ: అని ప్రార్థించగా ఆ దేవు డంగీకరించాడు. ఆ ప్రార్థనలందుకొన్నవారు నరనారాయణ మహర్షులు. “నరుల హితం కోరి వారు 
భూమిపై పుట్టుతారు. వారిని కేవల మర్త్యులుగా భావించేవారు చెడిపోతారు. తెలిసి భక్తితో సేవించేవారు శుభాలను 
పొందుతారు.” అని చెప్పి బ్రహ్మ తన లోకానికి పోయాడు. మిగిలినవారు వారి వారి లోకాలకు పోయారు. ఈ కథను నారద, 
జామదగ్న్య, వ్యాసాదులచేత నేను విన్నాను. పూర్వం మహర్షులు నరనారాయణులతో వైరం వద్దని ఎన్నిసార్లు వారించినా 
మదాంధుడవై వినలేదు. ఇప్పటికైనా కృష్ణుడి నాశ్రయించి, పాండవులతో పొత్తు కలిపికొని బ్రతుకుము - అని భీష్ముడు హితవు 
చెప్పి ఊరకున్నాడు. నీ కొడుకు ఆ హితోపదేశాన్ని పెడచెవిని పెట్టాడు. మంచివారి మాటలు మీకు రుచించవు కదా! 


భీష్ముడి అయిదవనాటి యుద్ధం 


అయిదవనాటి ఉదయం భీష్ముడు మకరవ్యూహం పన్నాడు. పాండవులు శ్యేనవ్యూహం తీర్చారు. ముఖస్థానంలో భీముడు, 
నయనస్థానంలో ధృష్టద్యుమ్న శిఖండులు, శిరస్‌స్థానంలో సాత్యకి, కంఠస్థానంలో అర్జునుడు, వామపక్షంలో విరాట ద్రుపదులు, 
దక్షిణపక్షంలో సేనాసహితుడైన ధర్మరాజు నిలిచారు. భీముడు మకరవ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశించి భీష్ముడిని ఎదుర్కొన్నాడు. 
భీష్ముడు భీముడిని నొప్పించాడు. అర్జునుడు వచ్చి అతడికి బాసటగానిల్చి భీష్ముడి ప్రతాపాన్ని తగ్గించి కౌరవవీరులను 
గ్రీష్మాదిత్యుడివలె తపింపజేశాడు. 


అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడితో ఇట్టా అన్నాడు: “నీవూ, భీష్ముడూ కోపిస్తే దేవతలు కూడా ఎదుర్కొనలేరు. మీరు 
తలచుకొంటే పాండవులను పట్టి పాలార్చగలరు. అర్జునుడు మన సేనను మట్టుపెట్టుతుంటే ఇట్లా చూస్తూ ఊరుకోవటం 
న్యాయమా? ఈ మాటలకు ద్రోణుడు మనసులో కటకటపడ్డాడు. “ఎన్నడూ పాండవుల బలాన్ని మనం ఓర్చుకొనలేము. 
సముద్రంలో సొరకాయ బుర్రను వేస్తే అది పట్టేంత నీటినే తీసికొంటుంది. వారిని గెల్వటం మాకు సాధ్యంకాదు. ఊరక ఈ కాని 
మాట లెందుకు? అంటూ పాండవసైన్యం మీద విరుచుకపడ్డాడు. 


సాత్యకి ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణు డాతడిని నొప్పించాడు. అర్జునుడు గురువుపై బాణవర్షం కురిపించాడు. శల్య 


భీష్మపర్వ కథాసారం - 64 


భీష్ములు ద్రోణుడికి అండగా వచ్చారు. భీముడిపై దాడి చేశారు. ఉపపాండవులూ, అభిమన్యుడూ భీముడికి బాసటగా నిలిచారు. 
ఆ సమయంలో శిఖండి భీష్ముడిపై పెనుదాడి చేశాడు. ద్రోణుడు త్రిప్పికొట్టాడు. భీమ భీష్ములు తమ తమ సేనలకు రక్షకులుగా 
ఉంటూ, అర్జున ద్రోణులకు తోడ్సడ్డారు. దుర్యోధనుడు భీముడిమీదికి కళింగదేశ గజసేనను పురికొల్పాడు. వాటిని భీముడు 
మర్దించాడు. సైనికులు భయపడి భీష్ముడి ప్రాపున చేరారు. ఆ తరువాత తుముల యుద్ధం జరిగింది. విందానువిందులు కాశిరాజు 
సైంధవుడు కలిసి భీముడి నెదుర్కొన్నారు. వికర్ణుడు సహదేవుడిని, చిత్రసేనుడు శిఖండిని, దుర్యోధనుడు విరటుడినీ, త్రిగర్తులు, 
నకులుడిని, ద్రోణుడు చేకితాన సాత్యకులనూ, కృపాచార్యాదులు ధృష్టద్యుమ్నుడినీ, అభిమన్యుడు సాల్వకేకయులనూ, ధృష్టకేతు 
ఘటోత్కచులు ధార్త రాష్టులను, యుధిస్టిరుడు శల్యుడిని డీకొన్నారు. పోరు తీవ్రంగా సాగింది. రక్తపుటేరులు పారాయి. భీమభీష్ముల 
విజృంభణం హెచ్చుగా సాగింది. వివిధ వీరుల మధ్య వీరోచిత రణోత్సాహం వెల్లివిరిసింది. అంతలో అభిమన్యుడూ లక్ష్మణకుమారుడూ 
ద్వంద్వ యుద్దంలో పాల్గొన్నారు. ఇరువురికీ వీరులు తోడ్పడ్డారు. పోరు ఘోరంగా సాగింది. అభిమన్యుడు వార్‌ష్టేయులను చంపాడు. 
వృష్టి వీరుడిని నేలపై పడవేశాడు. మధ్యాహ్నమయింది. అర్జునుడు ప్రచండంగా పరవళ్ళు త్రొక్కాడు. మంటలో పడే మిడుతలవలె 
కౌరవసైన్యం అర్జునుడి బాణాగ్నులకు ఆహుతి కాజొచ్చింది. అప్రతిహతంగా సాగిన అతడి యుద్ధ యాత్ర సాయంత్రం కావటంతో 
ఆనాటికి ఆగింది. 


భీష్ముడి ఆరవనాటి యుద్ధం 


ఆరవనాటి ఉదయం అర్జునుడు మకరవ్యూహం పన్నుమని సేనాపతికి చెప్పాడు. పారుడు పాంచాలపతి శిరస్సుగానూ, 
నకుల సహదేవులు కన్నులుగానూ, భీమసేనుడు తుండంగానూ, అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు గండస్థలంగానూ, 
సాత్యకితో కూడిన ధర్మరాజు కంఠంగానూ, ధృష్టద్యుమ్నుడితో కలిసి ద్రుపదుడు వెన్నుగానూ, కేకయులు వామభాగంలోనూ, 
ధృష్టకేతుడు మొదలైనవారు దక్షిణభాగంలోనూ, కుంతిభోజశతానీకులు జఘనంగానూ, శిఖండీ, ఇరావంతుడూ తోకగానూ 
వ్యూహంలో నిలిచారు. 

భీష్ముడు పాండవవ్యూహానికి ప్రతిగా క్రాంచవ్యూహం రచించాడు. ముక్కుగా భీష్మద్రోణులు, నేత్రాలుగా కృపాశ్వత్థామలు, 
శిరోభాగంగా కృతవర్మ, కాంభోజ బాహ్హికులు, గొంతుగా శూరసేన పరివృతుడైన దుర్యోధనుడు, ఉరోభాగంగా సౌవీర సమేతుడైన 
భగదత్తుడు, వీపున విందానువిందులు, వామపక్షంలో సుశర్మ దక్షిణ పక్షంలో యవనపతి, అపరభాగంలో శ్రుతాయువుతో కలిసి 
భూరిశవసుడు నిలిచారు. 

భీముడు ద్రోణుడిని ఎదిరించి అతడి సారథిని చంపాడు. అయినా, ద్రోణుడు తానే రథాన్ని నడుపుకొంటూ యుద్ధం 
సాగించాడు. భీష్ముడు ద్రోణుడికి తోడై చుట్టూ ఉన్న రాజులను దూరంగా పంపాడు. భీముడు మాత్రం వెనుకాడకుండ 
కౌరవసైన్యాన్ని నురుమాడాడు. కౌరవవీరులైన దుశ్శాసన, దుర్విషహ, దుర్మద, దుస్సహ, జయ, జయత్సేన, వికర్ణ, చిత్రసేన, 
సుదర్శన, చారుచిత్ర, సువర్మ దుష్కర్జాదులు ఒకచోట ఉండటం చూచి భీముడు వారిపై లంఘించాడు. వారందరు కసితో 
భీముడిని చుట్టుముట్టారు. భీముడు తన రథంమీదనుండి నేలపైకి దూకి పెనుగదతో వారందరిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ 
సమయంలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిపైకి దూసికొని వచ్చాడు. భీమసేనుడికి తోడుగా నిలిచి సైన్యాన్ని నురుమాడాడు. 

దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి మీదికి రథికవరులను పురికొల్సి పంపాడు. ధృష్టద్యుమ్నుడు సమ్మోహన బాణాన్ని 
ప్రయోగించి వారందరిని నిశ్చేష్టులను చేశాడు. ఆ సమయంలో భీముడు ఒక సరోవరంలో నీరుత్రాగి దప్పిక తీర్చికొని మరల 
యుద్దం ప్రారంభించాడు. ద్రోణుడు ద్రుపదుడిని నొప్పించాడు. సమ్మోహితులై ఉన్న వీరులకు తెలివి తెప్పించాడు. మరల 
విజృంభించాడు. 


ఆరవనాటి యుద్ధంలో ద్రోణభీష్మ ప్రతాపం పాండవ వీరులకు గట్టి ఎదురు తాకిడి నిచ్చింది. భీముడు, ధృష్టద్యుమ్నుడు, 
ద్రుపదుడు, అభిమన్యుడు మొదలైన వీరుల పోరాటం, పాండవుల విజయరేఖలను ప్రదర్శించింది. కౌరవపక్షంలో దుర్యోధనుడు, 
పాండవపక్షంలో ధర్మరాజూ సమయోచితంగా వీరులను ప్రేరేపిస్తూ ఆయా వీరుల రణక్రీడలకు దోహదం చేస్తూ వచ్చారు. 
అర్జునుడు రణరంగంలో వీరవిహారం చేశాడు. ఉభయపక్షాల వీరులూ పగతో పోరాడి పరాక్రమాలు ప్రదర్శించారు. అంతలో 


భీష్మపర్వ కథాసారం - 65 


సూర్యాస్తమయం అయింది. పోరు చాలించారు. 
కథా కథన మధ్యభాగంలో సంజయ ధృతరాష్రల మధ్య ఈ సంభాషణం జరిగింది. 


ధృత: సంజయా! మన బలంలో మేటిమగలు చాలామంది ఉన్నప్పటికీ గెలవలేకపోవటం దైవకృతమే కదా! ఆలోచిస్తే ఆశ్చర్యం 
కల్గుతుంది. ఇది ఇట్లాగే బెతుందని విదురుడు ఎప్పుడో చెప్పాడు. ఆత డెంత చెప్పినా దుర్యోధనుడు వినడు, కీడు 
చేయటం మానడు. కర్మఫలం అనుభవించక తీరుతుందా? విధి నెవ్వరూ దాటలేరు. కానున్నది కాకమానదు. 


సంజ: నీ కొడుకు తెలియక చేయని, తెలిసి తెలిసి నీవు ఆనాటి జూదాన్ని ఉపేక్షించావు. ఆ ఉపేక్షయే నేటి యుద్ధంగా మారింది. 
ఇక పశ్చాత్తాపం మాని ధైర్యంతో యుద్ధక్రమాన్ని వినుము. 


ఆరవనాటిరాత్రి దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు: 


దుర్యో: మనం వ్యూహాన్ని వికాసవంతంగా పన్నుకొని వెళ్ళగా పాండవులు దానిని పాడు చేశారు. పైపెచ్చు భీముడి చేతిలో నేను 
భంగపడ్డాను. నిన్ను వెంటబెట్టుకొంటే పాండవులను జయించగలననే ఆశ ఉండేది. దానిని తొలగిస్తున్నావు. నీవు 
దేవతలనైనా లెక్కచేయవు. కాగా, పాండవులు రణరంగంలో ఇంతటి బలవంతులుగా ఎట్లా రాణిస్తున్నారు? 


భీష్మ దుర్యోధనా! నీవిన్నిమాటలు నన్ననవద్దు. యుద్దంలో నాఒడలును ఎప్పుడైనా దాచుకొన్నట్లున్నదా? శత్రువులను వెనుకాముందూ 
చూచుకొనకుండా వెంటాడుతున్నాను కదా! పాండవులను జయించటం సాధ్యంకాదని నీకెప్పుడూ చెప్పుతుంటాను. 
అయినా, నేను ఎటువంటి దాపరికం లేకుండా నీకు జయాన్ని కోరుతూ యుద్దం చేస్తాను. 


ఆ మాటలు విని దుర్యోధనుడు ఊరడిల్లి ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. 
భీష్ముడి ఏడవనాటి యుద్ధం 
మరునాడు ఉదయం భీష్ముడు మండలవ్యూహం పన్నాడు. దానిని గమనించి ధర్మరాజు వజ్రవ్యూహాన్ని సన్నద్దం చేశాడు. 


అప్పుడు - ద్రోణుడు విరాటుడిని, అశ్వత్థామ శిఖండిని, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, శల్యుడు నకుల సహదేవులను, 
విందానువిందులు యుధామన్యుడిని, పెక్కండ్రురాజులు అర్జునుడిని, భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేన 
దుశ్శాసన వికర్ణులను, ఘటోత్కచుడు భగదత్తుడిని, సాత్యకి అలంబసుడిని, ధృష్టకేతుడు భూరిశ్రవసుడిని, పలువురు రాజులు కలిసి 
భీష్ముడిని రోషాలతో ఎదుర్కొన్నారు. 


తనమీద బాణవర్షం కురిపిస్తున్న రాజలోకం మీద అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. వారు భయంతో పరుగెత్తి భీష్ముడి 
నాశ్రయించారు. భీష్ముడు పాండవ వీరులపై క్రూరబాణాలు వేసి నిలువరించాడు. ఆ వీరుల పోరుతో ద్రోణుడు శంఖుడిని 
సంహరించాడు. విరాటుడు భయంతో పరుగెత్తాడు. అప్పుడు శిఖండి అశ్వత్థామతో డీకొన్నాడు. అశ్వత్థామ శిఖండి రథాన్ని కూల్చాడు. 
అతడు సాత్యకి రథమెక్కి వెళ్ళాడు. ఆ తరువాత దుర్యోధనుడిపై దాడిచేసి అతడి రథాన్ని భగ్నం చేశాడు. విరథుడైన దుర్యోధనుడిని 
సౌబలుడు తన రథంమీద కెక్కించుకొని పోయాడు. సాత్యకి అలంబసుడి మాయాయుద్దాన్ని ఇంద్రాస్త్రంతో మాయించి అతడిని 
దూరంగా తరిమివేశాడు. భీముడు కృతవర్మను విరథుడిని చేశాడు. అతడు వృషకుడి రథమెక్కిపోయాడు. 


ధృత: సంజయా! మనవైపు సైన్యం చచ్చిందనీ, నొచ్చిందనీ తరచుగా చెప్పుతావు. పాండవబలాలు తరుగక యుద్దం చేయటం 
పలుమారు చెప్పుతావు. అకటా! ఇదేమి మాయయో! 


సంజ: మహారాజా! మనవారు తమకు తగినట్లు పోరాడుతున్నారు. అయితే మనసేనలు పాండవసేనలో - నదులు సముద్రంలో 


భీష్మపర్వ కథాసారం - 66 


ప్రవేశించినట్లు - ప్రవేశించి వెలుపలికి రాలేకపోతున్నాయి. దీనిని నీవు తప్పుగా భావించరాదు. నీ తప్పు వలన కలిగిన ఈ 
చేటుకు శోకించి లాభంలేదు. సమరప్రకారం వినుము. 


భగదత్తుడికీ, ఘటోత్కచుడికీ భీకరమైన పోరు సాగింది. అందులో ఘటోత్కచుడు ఓడి పరుగెత్తాడు. నకుల సహదేవులు 
కలిసి శల్యుడి మీద దాడి చేయగా అతడు నకులుడి రథాన్ని విరుగగొట్టాడు. నకులుడు తమ్ముడి రథమెక్కి యుద్దం చేశాడు. 
సహదేవుడు శల్యుడిని మూర్భపడేట్లు కొట్టాడు. ధర్మరాజు శ్రుతాయువును ఓడించి కాలికి బుద్ది చెప్పించాడు. చేకితానుడికీ 
కృపాచార్యులకూ నడుమ గట్టిపోరు చెలరేగింది. వారిరువురు పరస్పరం విరథులను చేసికొని నేలమీది కురికి యుద్ధంచేసి ఇద్దరూ 
మూర్చిల్తారు. ధృష్టకేతుడు భూరిశ్రవసుడిపై తొంభై బాణాలు వేసి నొప్పించాడు. దుశ్శాసన వికర్ణ చిత్రసేనులతో అభిమన్యుడికి 
మహాయుద్ధమయింది. అభిమన్యుడు వారందరిని విరథులను చేసి తండ్రుల ప్రతిజ్ఞలను తలచికొని వారిని ప్రాణాలతో వదిలాడు. 


అర్జునుడు తన రథాన్ని పెక్కురు భూపతులతో కలిసి పోరుతున్న భీష్ముడివైపు పోనిచ్చాడు. నడుమ త్రిగర్తపతి అడ్డుపడి 
పోరు సాగించాడు. అతడి చక్ర రక్షకులు ముప్పది ఇద్దరు అర్జునుడిపై గుమిగూడి దాడి చేయగా వారిని అరువది నాలుగు 
బాణాలతో అర్జునుడు సంహరించాడు. అర్జునుడికి దుర్యోధన సైంధవులు సమీపంలో ఉన్నా శల్యుడు తనవైపు ఎదుర్కొనటానికి 
వస్తున్నా లెక్కచేయక భీష్ముడివైపు ముందుకు సాగాడు. ధర్మరాజు తమ్ములందరితో కలిసి అర్జునుడికి బాసటగా నిలిచాడు. 
పాండవులందరితో పోరు సాగిస్తున్న భీష్ముడిని గమనించి దుర్యోధనుడూ, 'సైంధవుడూ పాండవులపై దాడి చేశారు. కృపుడు శల 
శల్య చిత్రసేనులతో కలిసి పాండవులమీద విరుచుకుపడ్డారు. శిఖండి సూటిగా భీష్ముడి ఎదుటబడి పోరాడబోగా అతడు 
మిన్నకున్నాడు. అందుచేత అతడి విల్లు విరిచి వెనుకకు పంపాడు. ధర్మరాజు శిఖండి ప్రతిజ్ఞను జ్ఞాపకం చేశాడు. శిఖండి విజృంభించి 
అడ్డం వచ్చి మహానలాస్తాన్ని ప్రయోగించిన శల్యుడిని వారుణాస్త్రంతో తిప్పికొట్టాడు. భీష్ముడు ధర్మరాజు విల్లును టెక్కాన్ని 
విరిచాడు. భీముడు రెచ్చిపోయి నేలపైకి దూకి గదతో దుర్యోధనుడిపై లంఘించాడు. జయద్రథుడు భీముడిని అయిదువందల 
బాణాలతో ఆపటానికి యత్నించాడు. అయినా ఆగక అతడి రథాశ్వాలను చావమోదాడు. అతడు మరొకరథం మీదికి పరుగెత్తాడు. 
అప్పుడు చిత్రసేనుడు భీముడి నడ్డగించి 'పెనుగదను విసిరాడు. భీముడు తనగదాఘాతంతో దానిని వారించాడు. భీముడి గదతో 
చిత్రరథుడి గుర్రాలు కూలాయి. అతడు విరథుడై వికర్ణుడి రథమెక్కి తొలగిపోయాడు. 


భీష్ముడు ధర్మరాజుయొక్క రథాశ్వాలను కూల్చాడు. అతడి సర్వాంగాలను నొప్పించాడు. ధర్మరాజు ఆగ్రహించి శక్తిని 
ప్రయోగించగా అతడు దానిని మధ్యలోనే త్రుంచాడు. ధర్మరాజు నకుల సహదేవుల రథాల నెక్కి యుద్ధం చేయ నారంభించాడు. 
భీష్ముడు వారి రథాలను కూల్చాడు. ధర్మరాజు ఉమ్మలికతో రాజులను భీష్ముడి పైకి ఉసికొల్పాడు. పెక్కు మృగాలు చుట్టుముట్టగా 
చెలరేగే సింహంవలె చుట్టుముట్టిన రాజలోకాల్ని భీష్ముడు మండలాకార సంచారంతో చెండాడాడు. నిపుణంగా తాటికాయలను 
నేలరాల్చే వాడివలె రాజులతలలను నేలవ్రాలేటట్టు చేశాడు. అంతలో శిఖండి కోదండపాండిత్యం ప్రకటిస్తూ వచ్చాడు. అక్కడి మేటి 
వీరుల మధ్య పోరు బాగా చెలరేగింది. అర్జునుడు సమయానికి వచ్చి ధర్మరాజు సేనను ఆదుకొన్నాడు. ద్రోణుడు అర్జునుడిని బాణాల 
వర్షంతో కప్పాడు. వాటి నతడు ఛేదించాడు. ధర్మరాజు సూచనతో పార్టుడు విజృంభించి కౌరవసేనలను చిక్కుపరిచాడు. రణరంగం 
పీనుగు కుప్పలతో బీభత్సమైంది. శత్రువీరులను చిక్కుపెట్టిన భీముడూ ధర్మరాజును సమీపించారు. అప్పటికి సూర్యాస్తమయం 
కావటంతో అందరూ యుద్దం చాలించి విడుదలకు తిరిగిపోయారు. 


భీష్ముడి ఎనిమిదవనాటి యుద్ధం 
భీష్ముడు కూర్మవ్యూహం పన్నాడు. ధృష్టద్యుమ్నుడు శృంగాట వ్యూహం రచించాడు. 


భీష్ముడు సింహనాదం చేస్తూ బయలుదేరాడు. పాండవసేనలు భయపడి ముందుకు నడవలేకపోయాయి. భీముడు ఒక్కడే 
భీష్ముడిని ఎదిర్చి అతడి సారథిని చంపాడు. గుర్రాలు భీష్ముడి రథాన్ని దూరంగా లాగికొని పోయాయి. పాండవసేన ఉత్సాహంతో 
ఉరకలు వేసింది. సునాభుడు భీముడి నెదుర్కొన్నాడు. ఒక్క గదాఘాతంతో భీము డతడి తల వ్రయ్యలు చేసి చంపాడు. అతడి 
చావును చూచి అతడి సోదరులు ఎడుగురు భీముడిపై దాడిచేశారు. సంకుల సమరంలో భీముడు వారినందరినీ చంపాడు. 


భీష్మపర్వ కథాసారం - 67 


మిగిలినవారు భయపడి భీముడివైపు రాకుండ ఆగిపోయారు. “ఆనాడు కౌరవ సభలో చేసిన ప్రతిజ్ఞలన్నీ తీర్చీటట్ట్లుగా ఉన్నాడు 
భీము'డని అందరూ భయపడ్డారు. కౌరవుల దుర్గ్ణయానికి ఫలంగా వారికి చావు తప్పదని అనుకొన్నారు. 


దుర్యో: భీష్మా! ఈ విధంగా భీముడు వరుసపెట్టి నా తమ్ములను చంపుతూ ఉంటే చూస్తూ ఊరకుంటావా? రోషశోకాలు నీకు 
లేవా? తోడుపడకూడదనే మిన్నక నిలిచావా? ఉన్నవారందరూ ఒక్కసారి చావాలన్న కోరికతోనే ఊరకున్నావా? (అని 
ఏడ్చాడు దుర్యోధనుడు.) 


భీష్మ: (కంటతడి పెట్టి) ఈ సంగతి నీకు ముందే నేనూ ద్రోణుడూ, విదురుడూ విశదంగా చెప్పాము. పాండవులకు ఎదురై నిలిచి 
గెలవటం మా వశమా? ఆ భీముడి పాలబడిన మన కుమారులను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి దుఃఖించ 
నవసరంలేదు. వీరస్వర్గమే సంపదగా భావించి నీవింక యుద్ధం చేయుము. నేనూ నాకు చేతనైనంత సమరం చేస్తాను. 
మనకు విజయం కలిగితే త్రోసివేసికొంటామా? 


ధృత: (సంజయుడు చెప్పిన ఆ మాటలు విని) ద్రోణ భీష్ము లుండగానే కురుకుమారు లట్లా చనిపోతారా? ఇదంతా గాంధారీ నేనూ 
చెప్పినా ఆ దుర్యోధనుడు వినలేదు. దాని ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇక ఇప్పు డేమనుకొన్నా అది గతజల సేతుబంధనం. 
(అని ఊరుకొన్నాడు. సంజయుడు కథసాగించాడు) 


భీష్ముడు భయంకరంగా భీముడివైపు రథాన్ని నడిపించాడు. అంతకుముందే పాండవసైన్యం మూడు గట్టిగుంపులుగా చేరి 
ఉన్నది. ఒక మొత్తం చేకితాన ద్రౌపదేయ సహితంగా సవ్యసాచి నాయకత్వంలో ఉన్నది. మరొకటి అభిమన్యుడు ఇంకొకటి 
ఘటోత్కచుడు నాయకులుగా కల్గి ఉన్నది. ఏడవనాడు ఈ మూడు మొత్తాలు చేసిన వీరవిహారమే కథాసారం. ఆ విహారాలలో 
పేర్కొనదగినవి. 1. ద్రోణుడు ద్రుపదుడితో చేసిన యుద్ధం, 2. అలంబసుడి చేత ఇరావంతుడు మృతుడైన యుద్ధం, 
3.ఘటోత్కచుడు ద్రోణాచార్య ప్రభృతులతో చేసిన యుద్ధం, 4. ఇరావంతుడి మృతికి అర్జునుడు శోకించి శ్రీకృష్ణ ప్రబోధితుడై 
విజృంభించి చేసిన యుద్ధం. సాయంకాలం కావటంతో ఆనాటి యుద్ధం ఆగింది. 


దుర్యోధనుడు నగరు ప్రవేశించి కర్ణశకునులను దుశ్ళాసనుడిని పిలిపించుకొని ఏకాంతంలో వారితో రహస్య సంభాషణం 
చేశాడు. 


దుర్యో: భీష్మ ద్రోణ కృపాశ్వత్హామలు మధ్యస్థులై పాండవబలాలను మట్ళుపెట్టె విజృంభణం చేయటంలేదు. మన సేనలా నానాటికి 
సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు మనం ఏమి చేయగలం? 


కర్లు: ప్రభూ! ఇక భీష్ముడిని రణరంగానికి రప్పించబోకుము. నేను నా భుజబలంతో పాండవుల మదాన్నీ, వారి సేనల జె ద్ధత్యాన్నీ 
మాన్నుతాను. 


దుర్యో: (దుశ్ళాసనుడితో) మనం పోయి భీష్ముడిని యుద్ధంనుండి మాన్పించివద్దాం. 
అని చెప్పి రథమెక్కి భీష్ముడి వద్దకు సుయోధనుడు వెళ్ళాడు. చేతులు మొగిడ్చి ఈ విధంగా అన్నాడు: 


దుర్యో: కురుముఖ్యా! నిను నమ్మి పాండవ ప్రాభవాన్ని నేను లెక్కచేయలేదు. అయితే, నీ విప్పుడు చేస్తున్న యుద్ధ వైఖరులను 
ఎన్నింటినో గమనించాను. నీవు పాండవులను యుద్ధంలో సమీపిస్తావు, కాని చనువిచ్చి వారిని చంపవు. వారు యుద్ధం చేస్తే 
పట్టి పాలారుస్తున్నావు. ఇంక నేనేమని అనేది? ఇంక - ఇప్పటినుండి నీవు యుద్ధం చాలించుము. నిన్ను యుద్దంలో దేవతలు 
కూడా గెలువలేరు. ఇప్పటికి ఎనిమిదినాళ్ళయింది. అర్జునుడిని చంపవు, ఓడించవు. ఆ పని అట్టా ఉండనీ. ఇప్పటికైనా 
నామీద ఉన్న మమకారంతో, నా ప్రార్థన మన్నించి, కర్ణుడిని యుద్ధం చేయటానికి అనుముతించుము. 


భీష్మ: (ఆ మాటలు ఈటెలుగా మనసుకు తాకాయి. అత్యంత విషాదంలో మునిగి కొంతసేపు తలవాల్చుకొని కూర్చుండి, 
నిట్టూర్చి, చివరకు తలయెత్తి) భూపాలా! నీకొరకు ప్రాణాలు తాకట్టుపెట్టి యుద్దం చేస్తున్నా నీ విట్లా మాట్లాడటం తగునా? 


భీష్మపర్వ కథాసారం - 68 


నా రాజభక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. (కోపంతో) ఆ అర్జునుడు సామాన్యుడా! అలనాడు ఇంద్రాదులను 
జయించి ఖాండవవనాన్ని దహించలేదా? గంధర్వుల చేతిలో ఓడిన కర్గుడినీ, నిన్నూ నీ తమ్ములనూ చెరనుండి 
విడిపించుకొనలేదా? నన్నూ, ద్రోణుడినీ, అశ్వత్థామనూ, కృపుడినీ, కర్ణుడినీ గెలిచి విరాటుడి గోవులను మరల్చుకొనలేదా? 
ఇంకెన్నో మహావిజయాలు సాధించిన మహావీరుడు అర్జునుడు. అటువంటి జగజెట్టితో ఇన్నాళ్ళు ఈ విధంగా యుద్ధం 
చేసికూడా నీచేత ఈనాడు ఇటువంటి వేడిమాటలు వినవలసి వచ్చింది. అజేయులైన పాండవులతో తగనిపని అని 
తలంచకుండా, పగ సాధించ బూనావు. నీవు సాహసించి యుద్దంలో పౌరుషాన్ని ప్రదర్శించుము. ఇటువంటి పనికిరాని 
మాటలాడటం చాలించుము. మరల చెప్పుతున్నాను వినుము. నేను గాండీవిని గెలువలేను. శిఖండిని చంపలేను. 
మరెవరినైనా యుద్దంలో ఉగ్రంగా చెండాడుతాను. ఈ సంగతి ముందే చెప్పాను నీకు. నేనూ, నా సేనలూ కలిసి ద్రుపద, 
విరాట, యాదవాదుల సైన్యాలతో యుద్ధం చేస్తాము. మీరందరూ పాండవులను జయించటానికి పూనుకొనండి. అర్దరాత్రి 
వేళ వచ్చి ఈ విధంగా నన్ను నొవ్వబలకటం వలన నీకు జయం కలుగుతుందా? పూనుకొని నీవే యుద్దాన్ని నడుపుము. 
రేపు మా చేతి బలుపేమిటో చూస్తావు గాక! ఇక వేయి మాటలెందుకు? 


భీష్ముడి తొమ్మిదవనాటి యుద్ధం 
దుర్యోధనుడు ఆ రాత్రి సుఖంగా నిద్రించి మరునాడు రాజలోకాన్ని సంబోధిస్తూ ఇట్టా పలికాడు: 


“భీష్ముడు పాంచాలురు మొదలుగా పాండవబలాలనన్నింటిని చంపి, యుద్ధంలో పాండవులను జయిస్తానని రాత్రి ప్రతిజ్ఞ 
చేశాడు. ఈనాడు మన బలపరాక్రమాలు ప్రకటి తం కావాలి. “దుర్యోధనుడి తులువ మాటలు విని భీష్ముడు వెగటు పొందాడు. సిగ్గుతో 
కుంచించుకొనిపోయాడు. విషాదంతో విలవిలలాడాడు. అయినా, తనను తాను నిగ్రహించుకొని ఉన్నాడు. ఆ స్థితిని గమనించి 
దుర్యోధనుడు దుశ్శాసనుడితో ఇట్టా అన్నాడు: 


దుర్యో: మనమంతా పితామహుడి వద్దనే ఉందాం. అంతేకాక శత్రుమర్దనులైన ఇరవై రెండువేల మంది రథికులను ఆయనకు 
తోడుగా నిలుపుదాం. శిఖండి కనపడితే యుద్ధం చేయనని చెప్పాడు. అందువలన ఆ నీచుడు ఎదుటపడకుండా మనం 
చూడాలి. 


ఆ తరువాత భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. 


భీష్ముడి వెంట కృపాచార్య, కృతవర్మ, శల్య, శకుని, సుదక్షిణ, సైంధవులూ, కురుకుమారులూ కలిసి ముందట నిలిచారు. 
ద్రోణ, భూరిశ్రవో, భగదత్తులు వలపట నిలిచారు. సోమదత్త, అశ్వత్థామ, విందానువిందులు దాపట నిలిచారు. హలాయుధ, 
ఆలంబస, శ్రుతాయువులు వెనుక నిలిచారు. దుర్యోధనుడు త్రిగర్తులు పరివేష్టించి ఉండగా నడుమన నిలిచాడు. 


పాండవపక్షం శిఖండిని అగ్రస్థానంలో నిలిపే ఒక గట్టి వ్యూహాన్ని రచించింది. శిఖండి అగ్రస్థానంలో ఉండగా అతడి కొకప్రక్క 
భీమసేన ఘటోత్కచులు, మరొకవంక అర్జున, ధృష్టద్యుమ్నులు మోహరించారు. సాత్యకి విరాటులు వలపటను, అభిమన్యు 
పాంచాల కేకయులు దాపటను, నకుల సహదేవ ద్రౌపదేయులను ముందుగా నుంచుకొన్న ధర్మరాజు నడుమను, చేకితాన 
కుంతిభోజులు వెనుకభాగాన నిలిచారు. 
ఆనాడు జరిగిన యుద్ధ ఘట్టాల క్రమ మిది: 
శే అభిమన్యుడి విజృంభణం - అభిమన్యుడు కౌరవసైన్యంమీద దూదికొండ మీద చిచ్చు పాకినట్టుగా దాడి చేశాడు. కొరవి 
త్రిప్పినట్లు మండలచారియై తిరిగాడు. అడ్డులేని విధంగా తిరుగుతున్న అతడిని చూచి దుర్యోధనుడు రెండవ అర్జునుడుగా 
భావించి భీతిచెందాడు. అలంబసుడనే రాక్షసరాజును అతడిపై పురొకొల్పాడు. అతడు మాయాయుద్దంతో అభిమన్య్యడిని 
ఎదిరించాడు. అతడి మాయల నన్నిటిని అస్త్రాలతో భేదించి అతడిని ఓడించి రణవిముఖుడిని చేశాడు. కౌరవసైన్యం 
అభిమన్యుని పరాక్రమానికి వికావికలై పోయింది. 


భీష్ముడు అనేకమంది రథికులతో కలిసి అభిమన్యుడిని ఎదిరించాడు. అతడు భీష్మాదులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. 


భీష్మపర్వ కథాసారం - 69 


సంకుల సమరం సాగింది. 


2. అర్జునుడు ద్రోణాచార్యులతో భీకరయుద్ధం చేశాడు. భీష్ముడు ధర్మరాజుతో తలపడ్డాడు. ధర్మరాజుకు పోరు భారంకాగా 
ధృష్టద్యుమ్న శిఖండి విరాట ద్రుపదులు అతనికి సాయం వచ్చారు. ఉభయ సైన్యాలలో మిక్కుటంగా నష్టాలు జరిగాయి. 
కౌరవసైనికులు ఆ యుద్దానికి కారకులైన ధృతరాష్ర్రుడిని, దుర్యోధనాదులను నిందించనారంభించారు. 


భీష్ముడిని పాండవవీరులు చుట్టుముట్టారు. దుర్యోధనుడు శకుని దుశ్శాసనులను భీష్ముడికి సహాయంగా పంపాడు. 
మధ్యాహ్నం వరకు ఒకరిపై నొకరు యుద్ద తీవ్రతను ప్రకటించారు. 


3. మధ్యాహ్నంనుండి భీష్ముడు ప్రచండభానుడివలె విజృంభించాడు. వరుసగా భీష్ముడు ధర్మరాజును, భీముడిని, నకుల 
సహదేవులను, సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని నొప్పించి ఆర్పాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ వీరుల బలాలూ 
భీష్ముడిని చుట్టుముట్టాయి. భీష్ముడు వారందరినీ చిక్కుపరిచి ప్రచండ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. పాండవ సైన్యం 
తునాతునకలై కుప్పలు కుప్పలుగా పడింది. గగ్గోలు పెట్టారు సైనికులు. ఆ దయనీయ దృశ్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి 
చూపించి పార్టుడికి రణోత్సాహాన్ని కలిగించ యత్నించాడు. కాని, అర్జునుడు విచారంతో, నిరుత్సాహంగా ఉండిపోయాడు. 
శ్రీకృష్ణుడు విరాట నగరంలో సంజయుడి ఎదుట పలికిన అర్జునుడి పలుకులను అతడికి జ్ఞాపకం చేశాడు. అయినా 
“బంధువుల నందరినీ చంపి కౌరవహీనమైన రాజ్యాన్ని పొంది నేనేమి పుణ్యం చేసినవాడ నౌతాను? అందువలన నా మనసు 
యుద్దంవైపు మొగ్గటంలేదు. అయినా, నీతో అప్పుడప్పుడు ఈ మాటలెందుకులే! భీష్ముడిని చంపుతాను. ఇక రథాన్ని 
ఆయనవైపు పోనిమ్ము అని అన్నాడు. శ్రీకృష్ణుడు అట్లాగే చేశాడు. 


4. అర్జునుడు చెదరిపోతున్న సైన్యాన్ని కూడగట్టుకొని భీష్ముడిని సమీపించాడు. అతడు మహాస్రాలతో సైన్యాన్ని నిలువరించి 
గుర్రాలను, సారథిని, అర్జునుడిని నొప్పించాడు. పార్టుడు కోపించి భీష్ముడి విల్లు విరిచాడు. అతడు మరొక విల్లెత్తాడు. దానిని 
కూడా అర్జునుడు త్రుంచాడు. 'జెరా! శతమఖనందన!' అని అబ్బురపడుతూ మరొక వింటితో శరపరంపర గుప్పించి 
పార్భుడిని నొప్పించాడు. అయినా అతడు బింకంతో పోరు సాగించాడు. భీష్ముడు విజృంభించి పార్భుడిని బాధిస్తూ ఉండగా 
ఎవ్వరూ ఆ దరికే రాలేకపోయారు. 


అప్పుడు శ్రీకృష్ణుడు దారుణమైన రోషంతో ఓర్పును కోల్పోయి వెంటనే నొగలుకు పగ్గాలు ముడివేసి, మునికోల చేతబట్టి 
రథంనుండి నేలమీదకు దూకాడు. భూచక్రం కంపించింది. దిగ్గజాల మెడలు వంగాయి. దిశావలయాలు వణికాయి. కౌరవబలాలు 
పరుగెత్తాయి. భయంకరాకారంతో చేతులు కదిలిస్తూ దేవతలు భయపడగా రౌద్రోద్రేకంతో భీష్ముడిపైకి ఉరికాడు. లలిత పీతాంబరం 
విలాసంగా ఒప్పారగా, సింహనాదంతో కూడిన అందంతో మెరుపుకాంతితో, ఉరుములతో కూడుకొన్న నల్లనిమేఘంవలె శ్రీకృష్ణుడి 
ఆకారం భాసించింది. “భీష్ము డిక చచ్చా'డని కౌరవసైనికులందరూ జీవాలు పోయినట్లు వెలవెలలాడే ముఖాలతో చూస్తూ 
నిలిచిపోయారు. 


భీష్ముడా నారాయణమూర్తిని చూచాడు. మనసు వికాసం పొందగా అల్లన నవ్వాడు. “మహాత్మా! వేగంగా రమ్ము. ఓ 
పుండరీకాక్షా! ఇది నాకెంతో మేలు. నాకు శాశ్వతమైన కీర్తి వస్తుంది. అక్కడ శాశ్వత సద్గతి లభిస్తుంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయుము” 
అని పలికాడు. 


అప్పుడు అర్జునుడు వేవేగంగా రథంమీదనుండి దూకి శ్రీకృష్ణుడిని వెన్నంటి వెళ్ళి చేతులతో కౌగిలించుకొని గట్టిగా 
పట్టుకొన్నాడు. ఆత డీతడిని పది అడుగుల దూరం లాగికొనిపోయాడు. అర్జునుడు అడుగులు బిగబట్టి, బాహువుల బలం పెట్టి, 
నేలమీద తన్నిపట్టి శ్రీకృష్ణుడిని నిలువం బెట్టి, నిట్టూర్పులు నిగుడించి, జనార్దనుడితో ఇట్లా అన్నాడు: 


భీష్మపర్వ కథాసారం - 70 


“నేను యుద్ధం చేయి నని నిర్మలబుద్దితో ప్రతిజ్ఞ చేసి, నీ విప్పుడు మాట తప్పితే జగ మేమంటుందో తెలుసుకదా! 
యుద్దాలలో కొంతసేపు అలసిపోవటం తప్పా? నాపై యుద్దానికి పూనుకొన్న భీష్ముడిపతనం చూతువుగాని రావయ్యా! రథంమీదికి 
ఎక్కుము. నిన్నాశయించినవారిని ఈ విధంగా వృథాపుచ్చటం న్యాయమా?” అనగా కృష్ణుడు ప్రియమంది తిరిగివచ్చి రథమెక్కాడు. 
కృష్ణార్ణునుల రథం ప్రళయకాలమేఘంవలె రాణించింది. భీష్ముడు భయంకరంగా నిలిచి పరిక్రాంతులైన కృష్ణార్ణునులను, 
భీతులైన భీమాదులను ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. అంతలో సూర్యు డస్తమించాడు. ఘోరమైన సంధ్యాసమయంలో 
బురదలో దిగబడ్డ ఆవువలె ఉన్న తన సేనను చూచి ధర్మరాజు చింతించాడు. భీష్ముడిచేత భంగపడ్డామనే దుఃఖంతో వీరులు 
వెంటరాగా విడిదులకు తిరిగిపోయాడు. కౌరవవీరులు భీష్ముడి పరాక్రమాన్ని ప్రశంసిస్తూ విలసిల్లిన మొగాలతో విడిదులకు 
వెళ్ళారు. 

ధర్మరాజు తొమ్మిదవనాటి యుద్దంలో సైన్యం బలహీనపడినందుకు విషాదం చెందుతూ రాత్రివేళ రహస్యంగా తమ్ములతో 
కలిసి కృష్ణుడి మందిరానికి వెళ్ళి తమగోడు ఇట్లా చెప్పుకొన్నాడు. 


ధర్మ: కార్చిచ్చు చుట్టుముట్టి లేళ్ళగుంపును కాల్చే విధంగా ఈనాడు భీష్ముడు విజృంభించటం చూచావుకదా! మనవారెవ్వరూ 
అతడిని జయించలేరు. దురభిమానంతో ఆ సత్యాన్ని ఇదివరలో గుర్తించలేకపోయాను. నిర్మూలంగా యుద్ధంలో చస్తే 
సామ్రాజ్యం పొందినట్లవుతుందా? కాబట్టి, తమ్ములతో కూడి నిశ్చింతగా అడవులకు పోయి తపస్సు చేస్తూ గౌరవంగా 
ఉంటాను. పూర్వం నా కారణంగా నా తమ్ములు ఎన్నో కష్టాలు పడ్డారు. అటువంటి వారిని కన్నారా చూచుకొంటూనైనా 
ఉంటాను గాని వారిని భీష్ముడికి బలిపెట్టలేను. నీకు మాయందు దయ ఉంటే యుద్దం మానటానికి ధర్మవిరోధం లేని 
ఒక మార్గం చూపించుము. 


కృష్ణ: (సానునయంగా) ధర్మరాజా! నీవు సత్యప్రతిజ్ఞుడవు. నీ తమ్ములు అద్భుత బాహుబల సంపన్నులు. నీకు దుర్గతి ఎందుకు 
కలుగుతుంది? నీకు మంత్రినై రాజ్యవైభవాన్ని నేను సమకూరుస్తాను. నీవు విచారించకుము. పార్టుడు సాహసించి యుద్ధం 
చేయలేకపోతే నేనే భీష్ముడిని చంపి పగసాధిస్తాను. నీవు చూస్తూ ఉండుము. నాకు సవ్యసాచి చెలికాడు, ఆత్మీయుడు, 
శిష్యుడు. (ప్రేమతో అతడి కొరకు నేను కండలు కోసి ఇస్తాను. నాకు అత డంటే అంత అభిమానం. ఉపప్తావ్యంలో 
సంజయుడితోనూ, ఆ తరువాత ఉలూకుడితోనూ అతడు పలికిన మాటలకు తగినంత నేను కూడా చేయవలసి ఉన్నది. 
నేను మీ రెండువైపుల పలికిన వాడిని. అందరి మాటలు నేను కూడా పాటించాలి. 


ధర్మ కృష్ణా! యుద్ధం చేయకుండా సముచితమైన సహాయం చేస్తానని నీవు పలికావు. అట్టి నిన్ను ఇప్పుడు అబద్ధమాడేటట్లు 
చేస్తానా? దైవం నాకెందుకు ఇంత దీనస్థితిని తెచ్చిందో తెలియటంలేదు. నాకూ భీష్ముడికి ఒక ఒప్పందం ఉన్నది. ఆ 
మహాత్ముడు కౌరవులకొరకు యుద్ధం చేయటానికీ, నాకు రాజ్యం ఇవ్వటానికీ అంగీకరించాడు. (కంటతడి పెట్టుతూ) 
అయ్యో! మా తండ్రి చనిపోయిన నాటినుండి మమ్ములను దగ్గరకి తీసి రక్షించిన ప్రియమైన తాతను చంపటానికి 
మనసులో భావించే సాహసం చూచావా? రాజధర్మం ఎంత క్రూరమైనదో! 


కృష్ణ: (తనలో) ఇతడు భీష్ముడి వద్దకు వెళ్ళాలని భావిస్తున్నాడు. (ప్రకాశంగా) మంచిది వెళ్ళి రమ్ము నీ ఆలోచన బాగున్నది. నీవు 
ముందు అన్నట్లుగా భీష్ముడు కోపించి యుద్దంలో చక్కగా చూస్తే శత్రువులు చావటం నిజం. అందువలన ఇప్పుడు అతడి 
పాలికి వెళ్ళుము. నీవు భీష్ముడిని అడిగితే నిజ వధోపాయాన్ని తప్పక చెప్పుతాడు. మనమందరం రహస్యంగా వెళ్ళి భక్తితో 
మొక్కి, హితకార్యాన్ని గురించి వినయంతో ప్రార్థించి అడిగితే అతడు దయతో మనకు ఆ మంత్రోపదేశం చేయగలడు. 
ఇది తప్పక చేయదగినపని. 


ధర్మరాజు, అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు సామాన్యవేషాలు ధరించి అతి రహస్యంగా భీష్ముడి మందిరంలో ప్రవేశించారు. 
అతడిని దర్శించి, భక్తితో స్తుతిస్తూ పాదాభివందనం చేశారు. భీష్ముడు వారందరినీ పేరుపేరున క్షేమ మడిగాడు. 


భీష్మ ఇక్కడికి మీరందరూ కలిసి వచ్చిన పని ఏమిటి? మీ కేది కావాలో అడగండి. ఇస్తాను. ఎంతటి అసాధ్యమైనా వెంటనే 
సాధించి ఇచ్చి మిమ్ములను సంతోషపెట్టుతాను. 


ధర్మ; 


భీష్మపర్వ కథాసారం - 71 


(దీనంగా) మాకు ఏ విధంగా సామ్రాజ్యం సమకూరుతుందో, ఏ విధంగా సేనలు చావటం వలన కలిగే వ్యథ లేకుండా 
ఉంటుందో, ఆ మార్గాన్ని దయతో వెంటనే చెప్పాలి. 


అనఘా! నేను యుద్ధం చేస్తుంటే మీ సైన్యం నశించక తప్పదు. సామ్రాజ్యం కూడా దక్కదు. కాబట్టి, నన్ను జయిస్తే మీకు 
శుభాలన్నీ కలుగుతాయి. 


మహాత్మా! మూడవకన్ను మూసికొని, త్రిశూలాన్ని దాచుకొని అవతరించిన రుద్రుడివలె నీవు రణరంగంలోకి దిగుతావు. 
ఎటువంటి వీరులకైనా నిన్ను ఎదిరించటం సాధ్యమా? కాబట్టి నీ దయను ఆశ్రయించటానికి వచ్చాను. నిన్నేవిధంగా 
గెలవటానికి వీలుంటుందో మాకు తేటతెల్లమయ్యేటట్లు తెలుపుము. 


నీ వన్నది నిజం. నా చేతిలో ధనువుండగా దేవతలు కూడా నన్ను గెలువలేరు. అటువంటి వాడినిగా మీరు నన్ను గుర్తించి, 
ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ విధంగా అడుగుతుంటే మీకు ప్రియమైన కార్యం చేయటం కంటె నాకు వేరే పుణ్యమేముంటుంది? 
నేను ఆయుధాలను ప్రయోగించటం మానినప్పుడే నన్ను జయించ వీలవుతుంది. జోడు పుచ్చినవాడిని, ఆయుధం 
క్రిందపెట్టినవాడిని, జెండా దించినవాడిని, స్త్రీని, మొదట స్త్రీగా ఉండినవాడిని, ఆడువారి పేరు పెట్టుకొన్నవాడిని, 
తలగుడ్డను తీసివేసినవాడిని, సోదరులు లేనివాడిని, పుత్రులు లేనివాడిని చూస్తే వారితో నేను యుద్ధం చేయను. నాకు 
మరొక నియమం కూడా ఉన్నది. పుట్టినప్పుడు లేకుండా నడుమ దైవమిచ్చిన పురుషత్వం కలవాడితో యుద్ధం చేయను. 
కాబట్టి, మీకు ఒక ఉపాయం చెప్పుతాను. ద్రుపద సంతానమైన శిఖండి అటువంటివాడని మీకు తెలుసు. వాడు 
పూర్వజన్మలో స్రీ కావటంచేత వాడికి ఎదురుగా ఉండి బాణాలను ప్రయోగించను. కాబట్టి, అర్జునుడు అతడిని ముందు 
పెట్టుకొని వస్తే, నేను బాణప్రయోగం మానితే, నన్ను నొప్పించి పడవేయండి. ఆ తరువాత బంధుమిత్రులైన కౌరవులను 
జయించటం తేలికపని బెతుంది. ఇది నా ఆజ్ఞ. నేను చెప్పినట్లు చేయండి. 


అని భీష్ముడిచేత అనుజ్ఞాతులై, అతడికి నమస్కరించి బయలుదేరారు. త్రోవలో అర్జునుడు విషాదాన్ని ప్రకటించాడు. భీష్ముడిని 


పరలోక గతుడిని చేయటానికి కృత్రిమపద్ధతిని అనుసరించి చంపవలసి వస్తున్నందుకు బాధపడుతూ శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: 


అర్హు: 
జ 


కృష్ణ: 


గురువు, ప్రజ్ఞావంతుడు, ధర్మవ్రతుడు, వయోవృద్దుడు, లోకమాన్యుడు, దయాళువు అయిన భీష్ముడిని వంచనతో 
చంపటానికి నాకు బుద్ధి పుట్టటంలేదు. నా చిన్నప్పుడు మట్టిలో ఆడుకొంటున్న నన్ను ఎత్తుకొని, నా ఒంటిపై నున్న దుమ్ము 
ఆయన కంటేటట్లు (ప్రేమతో కౌగిలించి, మా తండ్రి పాండు రాజ గుణాలను స్మరించుకొంటూ కంటతడి పెట్టుకొనేవాడు. 
తండ్రిలేని మమ్మల్ని తండ్రివలె పెంచిన మాతాతను ఈ విధంగా చంపరాదు. ఆయన యుద్దంలో తన భుజబలంతో 
సైన్యాన్నంతా చంపినా నేనుచూస్తూ ఊరకుంటాను కాని ధర్మం తప్పను. ధర్మరాజు తమ్ములు క్రూరకర్ములౌతారా? 


క్రూరత్వాన్ని సహించి, ఎ మాత్రమూ అసహ్యించుకొనకుండా, పూని, అన్ని విధాలా శత్రువులను చంపి, ప్రజలకు 
అభ్యుదయం కలిగించటం, న్యాయంగా సుంకాలు తీసికొని, వాటిని సద్వినియోగం చేయటం రాజ ధర్మమని బృహస్పతి 
ఇంద్రుడికి బోధించిన సంగతి లోక ప్రసిద్ధమే కదా! అంతేకాక, యుద్ధంలో భీష్ముడిని చంపుతానని నీవు చేసిన ప్రతిజ్ఞ 
లోకమంతా వ్యాపించింది. కాబట్టి పంతంతో ఏ విధంగానైనా అతడిని చంపక తప్పదు. అది రాజధర్మపరిపాలనమే కౌతుంది 
కాని క్రూరకర్మకాదు. భీష్ముడిని చంపటానికే బ్రహ్మదేవుడు నిన్ను పంపాడు. కాబట్టి భీష్ముడిని చంపటానికి ఇంకా 
మీనమేషాలు లెక్కపెట్టట మెందుకు? 


ఆ శిఖండి పుట్టుక భీష్ముడిని వధించటానికే అని అంటారు. అది తప్పదు. భీష్ముడు శిఖండిపై బాణాలు వేయడు. నాపై 
వేస్తాడు. నేను శిఖండి వేస్తున్నట్లుగా పూనుకొని బాణాలు ఇతరులపై వేసినట్లు వేసి వధించటానికి అనువుకాని భీష్ముడిని 
కోపంతో శిఖండియే వధించినట్లు చేయాలి. 


(నవ్వి) అవక్ర పరాక్రమశాలి అయిన భీష్ముడిని పడగొట్టటానికి నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యంకాదు. నీ ఆలోచనలు దైవమే 


భీష్మపర్వ కథాసారం - 72 


కలిగిస్తున్నట్లు వింతగా పరిణతి చెందాయి! అది అట్టా జరగవలెనని ఉంటే మనం దానిని త్రోసి వేయటానికి వీలౌతుందా? 
నీవే చూస్తూ ఉండుము. అది జరుగుతుంది. 


అని అన్న శ్రీకృష్ణుడి మాటలు విని “అప్పటికి ఎట్లా అయితే, అట్లా బెతుం'దని అర్జునుడు అంగీకరించాడు. శ్రీకృష్ణుడూ, 
ధర్మరాజాదులూ సంతోషించారు. నిజమందిరాలకు వెళ్ళి ఆ రాత్రి నిదురపోయారు. 


భీష్ముడి పదవనాటి యుద్ధం 
మరునాడు సూర్యోదయ సమయంలో పాండవులు సేనావ్యూహాన్ని రచించారు. శిఖండిని ముందు నిలిపారు. అతడికి 
ఇరుప్రక్కల భీమార్టును లనూ, వెనుక అభిమన్యు ద్రౌపదేయులనూ, వారి కిరుప్రక్కలా చేకితాన శైనేయులనూ నిలిపారు, వారి వెనుక 


ధృష్టద్యుమ్నాది పాంచాల కుమారులను ముందుంచుకొనిన నకుల సహదేవులనూ రెండువైపుల నిలుపుకొని ధర్మరాజు, వీరిని 
పరివేష్టించి విరాట ద్రుపదాది రాజ సమూహం నిలిచి ఉన్నారు. 


కౌరవపక్షం అంతకుముందే తమ వ్యూహాన్ని సమకూర్చింది. భీష్ముడు అగ్రభాగంలో ఉన్నాడు. కౌరవులు ఆయనను 
పరివేష్టించి నిలిచారు. ద్రోణ, అశ్వత్త్లామలు కుడి ఎడమల నిలిచారు. మధ్యభాగంలో దుర్యోధనుడు కృపకృతవర్మ భగదత్తులచేత 
పరిరక్షితుడై ఉన్నాడు. బృహద్బలాదులు అతడి చుట్టూ రక్షగా వలయం ఏర్పరచారు. త్రిగర్హులు అపరభాగంలో నిలిచారు. 


ఉభయసేనలూ తలపడ్డాయి. ఆ యుద్ధం దేవాసురులయుద్దంవలె అపూర్వంగా తోచింది. ఒకవైపు నకుల సహదేవులు, 
మరొకవైపు భీముడూ బెద్దత్యంతో పోరు మొదలు పెట్టారు. భీష్ముడు ప్రళయకాల భైరవుడివలె భయంకరంగా బాణాలు 
గుప్పిస్తున్నాడు. శిఖండి భీష్ముడిమీద క్రూరాస్తాలు ప్రయోగించ నారంభించాడు. భీష్ముడు అతడివైపు చూడక తల ప్రక్కకు త్రిప్పి 
ఇట్లా అన్నాడు: 
భీష్ము: శిఖండినీ! నిన్ను బ్రహ్మ ఆడుదానిగా సృష్టించాడు. నీవు మగవాడవని నేను అనుకొనటం లేదు కాబట్టి స్త్రీవయిన నిన్ను నేను 
బాణాలతో కొట్టను. నా మీద నీవు పౌరుషంతో శతకోటి బాణాలు వేసినా నేను నవ్వుతానే కాని కోపించను. 


శిఖండి: నీవు రాజుల నెందరినో గెలిచావు. పరశురాముడికి ప్రతివీరుడవై పేరుపొందావు. అటువంటి నీ బలాన్ని నామీద 
చూపజాలవా? నామీద బాణాలు ప్రయోగించుము. లేదా విలాసంగా వెళ్ళిరమ్ము నేను ఎవ్వతెనైతేనేమిటి? బాణాలతో 
నిన్ను పడగొట్టుతాను. నీకు దమ్ములుంటే యుద్ధం చేయుము. ఇవ్వేళ ఎట్టాగైనా నీ పొగరు అణుస్తాను. నిన్ను బాధిస్తాను. 
మహావీరుడవనే నీ బిరుదు పగలగొట్టుతాను. పరాక్రమంతో అస్త్ర విద్యను నీమీద ప్రయోగిస్తాను. 


అర్జు: (తనలో) ఈనాడు శిఖండి వింతగా మాట్లాడుతున్నాడు. భీష్ముడికి చివరి గడియలు సమీపించినట్టున్నాయి. శిఖుండిది 
దైవదత్తమైన ఉత్సాహంగా కనపడుతున్నది. అతడిని నేను ప్రోత్సహిస్తాను. (ప్రకాశంగా) శిఖండీ! నీ వింతగా ప్రతిజ్ఞచేసి దానిని 
తీర్చకపోతే లోకం నవ్వుతుంది. నేనుండగాని న్నెవరూ ఏమీ చేయలేరు. కానిమ్ము! భీష్ముడిమీద దాడి సాగించుము. 


అని అంటూ ఉండగా భీష్ముడు ప్రక్కకు తిరిగి పాంచాల బలం మీద దృష్టి మళ్ళించాడు. అర్జునుడికి అవకాశం దొరికింది. 
కౌరవసేనను నుగ్గు నుగ్గు చేశాడు. సేనలు తిరిగి పారిపోవటం మొదలుపెట్టాయి. 


దుర్యో: పితామహా! నీవుండగా మన సైన్యం ఇంత దీనంగా మారటం తగునా? 


భీష్ము: దుర్యోధనా! పదివేలమందిని చంపుతానని నీకు మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకొన్నాను. నీ బుణం తీర్చుకొన్నాను. 
నా శరీరంలో ఇంక బలం తగ్గుతున్నట్లు తోస్తున్నది. ఈనాడు పాండవులు నన్నైనా చంపాలి లేదా నేనైనా వారిని చంపాలి. 
అమర్హ్వ్యులు మర్త్యులచేత చస్తారా? అయినా నా బలం చూడుము. 


భీష్మపర్వ కథాసారం - 73 


అని భీష్ముడు పాండవులమీద విజృంభించాడు. కౌరవులు అతడికి అండగా నిలిచి పోరాడటం మొదలుపెట్టారు. అటు 
పాండవులు మత్స్య, పాంచాల యాదవ, పాండ్య, కేకయాదులందరు కలిసి ఒక్కుమ్మడిగా వారి నెదుర్కొన్నారు. పోరు ఘోరంగా 
సాగింది. 


అప్పుడు అర్జునుడు శిఖండిని చూచి, “నీవు భీష్ముడికి భయపడవద్దు. నేనుండగా భయమెందుకు? అతడిమీద దాడి 
చేయుము. నేను పూనుకొని బాణాలు గుప్పించి అతడిని కూలుస్తాను' అని ప్రోత్సహించాడు. ఆ మాటలు ధృష్టద్యుమ్నుడు విని 
ఇట్లా ప్రకటించాడు. మన వైపు వీరులందరూ భీష్ముడిపై దాడి చేయండి. అర్జునుడు ఉండగా అనుమానించ నవసరంలేదు.” ఆ 
ప్రకటన విని పాండవపక్షంలోని మేటి వీరులందరు భీష్ముడిపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. వారిని మధ్యలోనే అశ్వత్భామాది 
కౌరవవీరులు అడ్డగించి మహాయుద్ధం చేశారు. దేవతలు తమకున్న అనిమిషత్వం సఫలమయిందని సంతోషించారు. 


అర్జునుడు శిఖండిని ముందుంచుకొని ముందుకు సాగుతుండగా దుశ్శాసనుడు సముద్రానికి చెలియలికట్టవలె అడ్డుపడ్డాడు. 
పార్టుడు కఠినబాణాలతో అతడిని నొప్పించి మూర్చిల్ల చేశాడు. అతడి సారథి రథాన్ని భీష్ముడి రథం చాటుకు పోనిచ్చాడు. అంతలో 
అతడు తేరికొని మరల పోరుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఉభయపక్షాల వీరుల మధ్య భీకరసంగ్రామం చెలరేగింది. 
అర్జునుడు దుశ్ళాసనుడిని బాణాలతో దూరంగా తరిమికొట్టాడు. ఆ తరువాత భీష్ముడి ముందున్న సైన్యాన్ని వర్తులాకారంగా 
తిరుగుతూ చెండాడటం మొదలుపెట్టాడు. ద్రోణు డతడికి అడ్డపడపోయాడు. అతడిని ధర్మరాజు అడ్డగించాడు. అప్పుడు ద్రోణుడు 
అశ్వత్థామతో ఇట్టా ఎలుగెత్తి పలికాడు: 


ద్రోణు: పుత్రకా! నాకు దివ్యబాణతంత్రాలు తడబడుతున్నాయి. విల్లు వణకుతున్నది. మనస్సు వశంలో లేదు. శరీరం కంపిస్తున్నది. 
ఇవ్వేళవైఖరి చూస్తే అర్జునుడు తన ప్రతిజ్ఞ తీర్చుకొనేటట్టున్నాడు. అర్జునుడు సేనలను చెండాడుతున్నాడు 
చూడుము.కురుసేనమీద గ్రద్ద లాడుతున్నాయి. ఉల్కలు రాలుతున్నాయి. నక్కలు కూస్తున్నాయి. భీష్ముడికి కీడు 
కలుగవచ్చును. ధర్మరాజు ముఖంలో క్రోధం తాండవిస్తున్నది. నకుల సహదేవులు అతడిని పరివేష్టించి ఉన్నారు. ఆ వైపు 
పో రాకున్నది. కాబట్టి నీవు వెంటనే భీష్ముడికి అండగా నిలువుము. ఇది ప్రాణాలు దాచుకొనే సమయంకాదు. 


అని హెచ్చరించాడు. అంతలో భీముడు భీష్ముడి ముందు సైన్యాన్ని నుగ్గు చేయనారంభించాడు. భగదత్తాదులు 
భీముడినెదిరించారు. నొప్పించారు. అయినా భీముడు లెక్కచేయక యుద్దం సాగించాడు. అర్జునుడు కూడా అతడితో కలిశాడు. 
దుర్యోధనుడు సుశర్మాదులను భీమార్షునుల మీదకు పురికొల్పాడు. ఈ విధంగా అనేక కౌరవవీరులు క్రమ్ముకొనే సరికి 
భీమార్జునులకు పోరు భారమైపోయింది. అప్పుడు అభిమన్యుడూ, సాత్యకీ మొదలైన యోధులు అర్జునుడికి సహాయంగా త్రోసికొని 
వచ్చారు. భీష్ముడు ప్రచండుడై వీరవిహారం చేశాడు. అప్పటికి మధ్యాహ్నమయింది. అతడు తనలో ఇట్లా భావించాడు. 


“ఈ పదినాళ్ళబట్టి ఉత్తమ క్షత్రియుల నెందరినో నావాడి బాణాలకు బలిచేశాను. అలసినట్లయినాను. ఇక ఈ శరీరంతో పొత్తు 
మానాలని అనిపిస్తున్నది.” అని మనసులో తలచి యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ ధర్మరాజును సమీపించి, మెల్లగా ఇట్టా అన్నాడు: 


“అనఘా! పుట్టినప్పటినుండి క్రూరంగా రాజులను చంపుతూనే ఇంతకాలం గడిచిపోయింది. ఇక నేను హింసతో 
విసిగిపోయాను. ఈ రాక్షసవృత్తిని నేను సాగించలేను. మీరు నా మేలు కోరేవారైతే, శిఖండిని ముందు పెట్టుకొని, అందరూ కలిసి 
ఒక్కుమ్మడిగా నామీద దాడి చేయండి.” అని చెప్పి పాంచాల సైన్యంమీదికి రథం పోనిచ్చాడు. 


ధర్మరాజు భీష్ముడు చెప్పిన విధంగా చేయుమని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు. అతడు భీమార్జునులను హెచ్చరించాడు. 
మాత్స్య కైకేయాదులను, అభిమన్యుడు మొదలైన వారిని ఒక్కసారిగా భీష్ముడిపై విజృంభింపచేశాడు. పోరు దారుణంగా సాగింది. 


సింహం సింహం మీదకు లంఘించినట్లు అర్జునుడు భీష్ముడిపై పోరు ముమ్మరం చేశాడు. అంతలో దుశ్శాసనుడు 
అర్జునుడికి అడ్డుతగిలాడు. అతడిని అడ్డం తొలగించాడు. భగదత్తు డడ్డం పడితే అతడిని వారించాడు. శిఖండిని ముందుకు తెచ్చి, 


భీష్మపర్వ కథాసారం - 74 


తెరపి కలిగించి, భీష్ముడిపై బాణాలు వేయుమని పురికొల్పాడు. అంతలో కౌరవసైన్యం అర్జునుడిని చుట్టుముట్టింది. అతడు ఆ 
సైన్యాన్ని వాయువు పిల్లమేఘాలను పారదోలినట్లు దూరం చేశాడు. శిఖండి విజృంభించాడు. భీష్ముడి భుజామధ్య ప్రాంతంలో 
బాణాలు వేశాడు. భీష్ముడు మంత్రించిన వాడివలె నవ్వుతూ ఉండిపోయాడు. అయితే, శిఖండిని మాని అర్జునుడిపై బాణాలు 
సారించాడు. దుశ్శాసనుడు, కళింగమాళవ బాహ్లిక విదేహ శూరసేన ప్రముఖులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. వారందరిని పార్టుడు 
దివ్యాస్తాలతో తరిమి, చతురంగ బలాలను రూపుమాపి శిఖండికి తెరిపిచూపాడు. శిఖండి బాణాలు సారించాడు. ఆలోగా భీష్ముడిని 
రక్షించటానికి కృపశల్య వివింశతి వికర్ణాదులు యత్నించారు. అర్జునుడు ఆ అయిదుగురిని విరథులను చేశాడు. మరల వారు 
విజృంభించారు. పాండవులు ఎదిరించారు. అంతలో భీష్ముడు దివ్యాస్తాన్ని శత్రుబలంమీద ప్రయోగించాలని అనుకొన్నాడు. 
ముందున్న శిఖండిని చూచి మిన్నక ఉండిపోయాడు. అప్పుడు సోమక మాత్స్య ప్రముఖులు అతడి పై దాడి చేశారు. భీష్ముడు వారి 
సైన్యాలను చంపటమే కాక విరాటరాజు తమ్ముడైన శతానీకుడిని సంహరించాడు. 


భీష్ముడు మధ్యందిన మార్తాండుడి వలె వెలిగిపోతున్నాడు. “అర్జునా! భీష్ముడి ధాటికి మన బలాలు వికావికలౌతున్నాయి. 
నీవు పూనుకొని ఆతడిని ఎదుర్కొనాలి.' పట్టుదలతో గెలవాలి అని కృష్ణుడు హెచ్చరించాడు. అర్జునుడు భీష్ముడిపై విజృంభించి 
బాణాలతో కప్పాడు. శిఖండికూడా బాణాలతో భీష్ముడిని నొప్పించాడు. అయినా భీష్ముడు శిఖండిపై బాణాలు వేయలేదు. ఆ సందు 
చూచి అర్జునుడు భీష్ముడివిల్లు త్రుంచాడు; బాణాలు గుప్పించాడు. ఆ తరుణంలో శల, శల్య, కృప, కృతవర్మ, చిత్రసేన, భూరిశ్రవో 
ముఖ్య వీరులందరూ కలిసి భీష్ముడిని క్రమ్ముకొని అతిలోక దివ్యాస్రాలు అర్జునుడిపై ప్రయోగించారు. పెద్దపెట్టున బొబ్బలు 
పెట్టారు. అది గమనించి భీమ, సాత్యకి, సౌభద్ర, విరాట, ద్రుపద, ఘటోత్కచ ప్రముఖులు రంగంలోకి దూకి వారినందరినీ 
చెదరగొట్టారు. అయినా, రెండు వైపుల సైన్యాన్ని కూర్చుకొని వీరులు యుద్దం సాగించారు. అది దేవదానవ యుద్దం వలె సాగింది. 
అర్జునుడు కౌరవవీరుల పై ఐంద్రవారుణాగ్నేయాది మహాస్తాలను ప్రయోగించి, వారిని తరిమికొట్టి, శిఖండిని వురికొల్పి భీష్ముడిపై 
బాణాలు గుప్పింపచేశాడు. భీష్ముడు ఎత్తిన వింటిని వెంటనే విరువసాగాడు. భీష్ముడు అర్జునుడిపై ఉగ్రశక్తిని ప్రయోగించాడు. 
అతడు దానిని త్రుంచి, భీష్ముడి రథసారథిని, కేతనాన్ని కూల్చాడు. అప్పుడు భీష్ముడు మనసులో ఇట్లా తలపోశాడు. 


“పాండవులనందరినీ నా ఒక్కవింటితోనే గెలువలేనా? శ్రీకృష్ణుడు వీరికి అండగా ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయారు. అది 
అట్లా ఉండగా, పాండవులు కీడుపడి శ్రీకృష్ణుడిని వెంటపెట్టుకొని నా వద్దకు రాగా నా వధవిధానం చెప్పాను. ఇక యుద్ధం మాని 
శాంతంగా ఉంటాను. ఈ ఆర్భాటం ఎందుకు?- అని అనుకొంటూ ఉండగా ఆకాశంలోని దేవతలు అతడి తలంపునకు అంగీకారం 
తెలిపారు. అది అతడికి మాత్రం వినపడింది. సంజయుడికి మాత్రం వినపడింది. భీష్ముడిమీద మందపవనం వీచింది. దేవతలు 
పూలవాన కురిశారు. వాటిని సంజయుడు మాత్రమే చూడగలిగాడు. 


అట్టా నిశ్చయించుకొన్న భీష్ముడు ఊరక ఉండిపోయినట్టు ఎదుటి వారికి తోచకుండా అర్జునుడి మీద బాణాలు వేశాడు. 
శిఖండిని ఉల్లంఘించాడు. అర్జునుడు ఆ బాణాలను త్రుంచి అదనెరిగి తెరిపిలేకుండా భీష్ముడిపై బాణపరంపర సంధిస్తూ అతడి 
విల్లు మరల విరిచాడు. పొరలు చీల్చి శరీరంలో నాటుకొనే బాణాలను అనుసంధించాడు. మహాసముద్రంవలె పొంగి వస్తున్న 
అర్జునుడిని ఒకవైపూ, తనను వీడకుండ ప్రక్కన ఉన్న దుర్యోధనాదులను మరొకవైపూ కలయచూచి రారాజుతో భీష్ముడిట్లా అన్నాడు: 


“ఈ మహావీరుడిని (భీష్ముడిని) దేవాసురకోటికి సైతం ఎదుర్కొనటం సాధ్యంకాదు. ఇక మర్త్యులు ఒక లెక్కా? ఉదారుడైన 
ఈ అర్జునుడు తప్పితే మిగిలిన పాండవ సైన్యాన్నంతా నము దగ్ధం చేయగలుగుతాను. నా మాట నిజం. వినుము. వీడి వింటికి ఎదురు 
ఎవ్వరూ విల్లెత్తలేరు.' 


అని అంటున్న సమయంలో శిఖండి విల్లు వెనుక తన విల్లు ఉంచి అతడే వేస్తున్నట్లు అర్జునుడు దొడ్డబాణాలను భీష్ముడిపై 
సంధించాడు. అప్పుడు భీష్ముడు దుశ్ళాసనుడితో ఇట్లా అన్నాడు: 


“ఈ బాణాలు పిడుగులవలె ఉన్నాయి. ఇవి శిఖండివి కావు అర్షునుడివే సుమా! ఎండ్రకాయ కడుపువలె నా శరీరాన్ని 


భీష్మపర్వ కథాసారం - 75 


ప్రక్కలు చేస్తున్న ఈ బాణాలు శిఖండి కెక్కడున్నాయి? బ్రహ్మదండాలవలె నా మర్మాలను ఎట్టా గ్రుచ్చుకొంటున్నవో చూడుము. 
యమదూతలవలె ప్రాణాలను లాగే ఈ బాణాలు శిఖండి ఎన్నడు వేశాడు? ఈ బాణాలు దృఢమైనవి, ప్రకాశవంతాలైనవి, లక్ష్యశుద్ది 
కలవి. ఇటువంటి బాణాలు అర్జునుడికి కాక శిఖండి కెక్కడివి? అని అంటూ ఒక పెద్ద శక్తిని పార్టుడిమీద విసిరాడు. దానినతడు 
మధ్యలోనే ముక్కలు చేశాడు. భీష్ముడు డాలూ కత్తీ తీసికొని రథం దిగటానికి ప్రయత్నించాడు. అర్జునుడు డాలునూ, కత్తినీ 
ముక్కలు చేసి, 'నే నుండగా భయమెందుకు? భీష్ముడిని చుట్టుముట్టండి' అన తన యోధులను ఎలుగెత్తి పిలిచాడు. వారందరూ 
“వేయండి, పొడవండి, నరకండి' అంటూ భీష్ముడిని సమీపించారు. అంతలో కౌరవ సైనికులు కేకలు పెట్టుతూ వారితో తలపడ్డారు. 
పోరు ఘోరమయింది. గాండీవి, పాండవవీరులు విజృంభించి భీష్ముడి శరీరంలో ఎడమింత లేకుండ నిష్టురమైన అస్త్రశస్త్రాలు 
నింపారు. అంతలో సూర్యుడు అస్తగిరికి చేర నారంభించాడు. అర్జునుడు భీష్ముడిపై క్రూరబాణాలు వేసి అతడిని పడద్రోశాడు. 
సూర్యుడు అస్తాద్రిమీద వాలినట్టు దర్పోజ్బ్వలుడైన భీష్ముడు కౌరవులు చూస్తూ ఉండగానే తూర్పు దిక్కు తలకాగా పడ్డాడు. అతడి 
శరీరం నేలమీద పడకుండ బాణాలే పాన్స్పుగా అమరాయి. 


అట్లా శరతల్పంమీద ఉన్న ఆ మహానుభావుడికి దేవభావం కలిగింది. 


ఆకాశంలో దేవతలు “అయ్యో! పుణ్యాత్ముడైన భీష్ముడు దక్షిణాయనంలో చనిపోతున్నాడే' అని విచారించారు. “దేవతలారా! 
నా కాలగతి మనస్సులో నేను కోరుకొన్నదే. నా ప్రాణాలను శరీరంలో ఉంచుకొన్నాను. బాధపడకండి. సత్యవతీ వివాహ సమయంలో 
నా తండ్రి నన్ను మెచ్చి నాకు “అవధ్యత్వం' “స్వచ్చంద మరణం” వరాలుగా ఇచ్చాడు. వాటి ప్రభావం వలన నా వధ నేను 
అంగీకరించకపోతే కలగదు. ప్రాణత్యాగం కూడా నా వశమై ఉన్నది” అని పలికాడు. దేవతలు సంతోషించారు. గంగామాత కొందరు 
మునులను హంసల రూపంలో పంపి దక్షిణాయనాన్ని గురించి భీష్ముడికి తెలియచెప్పింది. దుర్యోధనుడు భీష్ముడు పడిన 
వృత్తాంతాన్ని ద్రోణుడికి, దుశ్ళాసనుడితో తెలియపంపాడు. ఆ వార్త విని ద్రోణుడు మూర్భపోయి, కొంతసేపటికి తేరుకొని, దీనమైన 
ముఖంతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. పాండవసైన్యం హర్షధ్వానాలు చేసింది. కౌరవసైన్యం హాహాకారాలు చేసింది. ఆ 
నాదాలతో ఆకసం పిక్కటిల్లింది. 


పాండవులకు కాళ్ళు చేతు లాడలేదు. కళ్ళవెంట కన్నీరు కారుతుండగా, మనసులు దుఃఖింపగా వారు చూస్తూ అట్లాగే 
నిలిచిపోయారు. యుద్ధం ఆగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. 


కౌరవపాండవులందరూ కవచాలు వదలి, ఆయుధాలు వదలి పగలు మాని, భీష్ముడి చుట్టూ చేరారు. అట్లాగే 
బంధుమిత్రులు సమకూడారు. అర్జునుడు మాత్రం గాండీవధారియై వెళ్ళాడు. అన్యోన్య రోషాలు మాని తన చుట్టూ చేరి ఉన్న 
వారందరిని చూచి భీష్ముడు అభినందించాడు. 


“నాకు క్రిందుతలగా ఉన్నదని భీష్ముడు సూచించాడు. దుర్యోధనుడు ఎత్తుగా ఉండటానికి తలగడలు తెండని తనవారిని 
పంపాడు. భీష్ముడు చిరునవ్వు నవ్వి అర్జునుడిని పిలిచాడు. తలగడగా బాణాలను అమర్చుమని కోరాడు. పార్శడు కన్నీరొలుకగా 
దగ్గరికి పోయాడు. పెడతలను చేతితో ఎత్తిపెట్టి, మూడు బాణాలను అభిమంత్రించి నేలపై నిలుచునట్లు అమర్చి బాణాల 
తలగడను సమకూర్చాడు. భీష్ముడు “తగిన తలగడను అమర్చా'వని అతడిని కొనియాడాడు. మనుమలనూ, రాజులనూ చూచి 
ఇట్లా అన్నాడు: “సూర్యుడిని ధ్యానిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు ఈ అంపశయ్యమీదనే సంతోషంతో శయనించి 
ఉంటాను. ఈ రోజులలో నాకు గట్టి రక్షణను కల్పించండి. పరిఖలతో ప్రాకారం ఏర్పరచండి. తగినవారిని కాపలాపెట్టండి.” అనగానే 
కౌరవపాండవులు ఆ ఏర్పాట్లు తమ తమ వారితో చేయించారు. చికిత్సకులు వచ్చి గాయాలకు మందువేస్తామని పూనుకొనగా 
భీష్ముడు వారిని వారించి కాన్కలిచ్చి పంపించాడు. గీతవాద్య నృత్త ప్రవీణులు ఆయనకు వినోదం కలిగిస్తూ ఉన్నారు. 


అప్పుడు భీష్ముడు తనకు దాహమౌతున్నట్లు సూచించి నీటిని అడిగాడు. దప్పిక తీర్చగల పలురకాల జలాలను కౌరవులు 
తెప్పించారు. భీష్ముడు “వినండి, శరతల్పంమీద శయనించి ఉన్న నేను సామాన్య జలాలు త్రాగటం సముచితం కాదు. 
తేజోమయమైన అస్త్రప్రయోగం వలన భూమినుండి పుట్టిన పుణ్యజలాలను త్రాగటమే సముచితం' అని ప్రకటించాడు. కౌరవులు 


భీష్మపర్వ కథాసారం - 76 


ఒకరిమొగం మరొకరు చూచుకొంటూ భయపడుతూ ఉండిపోయారు. అప్పుడు భీష్ముడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: “బాణాల 
బాధతో నా శరీరమంతా నొప్పులు పుట్టుతున్నాయి. పెదవు లెండుతున్నాయి. పెనుదప్పిక కలిగింది. దానిని తీర్చగలిగిన 
దివ్యజలాలను నీవే తేనేర్తువు. తెమ్ము అనగానే పారుడు తాతకు ప్రదక్షిణం చేసి పర్ణన్యమంత్రంతో ఒక బాణాన్ని అభిమంత్రించి 
భూమి చీలేటట్లు ప్రయోగించాడు. వెంటనే భూమిలోనుండి కాంతిగల నీళ్ళు దివ్యగంధంతో కూడి ధారలుగా పైకి లేచి భీష్ముని 
నోటిలో ప్రశాంతంగా వాలి అతడి దప్పికను తీర్పాయి. కౌరవు లా దృశ్యం చూచి భయంతో వణికిపోయారు. పాండవులు 
పొంగిపోయారు. అప్పుడు భీష్ముడు అర్జునుడితో ఇట్టా అన్నాడు: “నారదుడు చెప్పగా నిన్ను మునినాథుడవని తెలిసికొన్నాను. 
కృష్ణుడూ, నీవూ కలిస్తే సాధించలేని పనులేవీ లేవు. దుర్వార పరాక్రముడవైన నీతో వైరం పెట్టుకొంటే కీడు తప్పదని ఎన్నిసార్లు 
చెప్పినా ఈ కౌరవరాజు మానడు. సాహసిస్తే ఇకముందు భీముడి చేతిలో చెడక తప్పదు” అనిపలికి, చిన్న బుచ్చుకొన్న 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: “అర్జునుడు అతి పరాక్రమశాలి. అతడికి నారాయణుడు ఆప్పుడు. ఎవ్వరూ వీరిని జయించలేరు. 
యుద్దాటోపం మాని ధర్మరాజుకు ఇంద్రప్రస్థం ఇచ్చి, మిగిలిన అర్థరాజ్యం నీవు అనుభవించుము. మీలో మరికొందరు చావకుండా 
ఉన్నప్పుడే ఈ మంచిపని చేయటం శ్రేయస్కరం” అని పలికి ఊరకున్నాడు. కౌరవపాండవులు కూడా మారుపలుకక అతడికి 
నమస్కరించి వెళ్ళారు. 


దారిలో శ్రీకృష్ణుడూ, ధర్మరాజూ ఇట్లా మాట్లాడుకొన్నారు. 
కృష్ణ: ధర్మరాజా! దేవతలకు కూడా సాధ్యుడు గాని భీష్ముడిని ఈ విధంగా గెలవటం అద్భుత పరికరాలు గల మీకే చెల్లింది. 


ధర్మః కృష్ణా! మే మొక మనుషులమా? వీరులమా? తిరుగులేని పరాక్రమం గల నిన్ను పొంది ఇంతటి పనులు సాధించటానికి 
సమర్ణులమయ్యాము. నీవు భక్తాధీనుడవు కదా!” 


అందరూ వారి వారి శిబిరాలకు పోయి ఆ రాత్రి విశ్రాంతి తీసికొన్నారు. 
ఆ రాత్రి కర్ణుడు భీష్ముడి వద్దకు పోయి భక్తి వినయాలతో పాదాలకు నమస్కరించాడు. వారిరువురి నడుమ సంభాషణ ఇట్లా సాగింది. 
కర్ణ: మహాత్మా! నామీద కోపం చాలించి, వాత్సల్యాన్ని చూపి, తగినమాటలు మాట్టాడుము. 


భీష్మ: (గౌరవంగా దగ్గరకు పిలిచి) నీ పట్ల నాకు కోపం ఎందుకు? కులభేదాన్ని కలిగించే మాటలతో మా బిడ్డలను 
పాడుచేస్తావేమిటని చాలసార్లు మందలించాను. అనరాదు కాని, అప్పుడప్పుడు నిష్టురాలతో బెదిరించాను కూడ. అది 
కోపంకాదు, నీకు మంచిని బోధించటమే. నీ పుట్టుక దైవిక గర్భాయత్తం. నిను బోలిన మానవు లరుదు. నీవు కౌంతేయుడవు 
కాని రాధేయుడవు కావు. నాకీ విషయం వేదవ్యాసుడు రహస్యంగా తెలిపాడు. నేనుకూడ నీ తేజస్సును గమనించి అట్లాగే 
భావించాను. పాండవుడవైన నీమీద నాకు వాత్సల్యమే కాని మాత్సర్యం లేదు. ఒక్కమాట చెప్పుతాను వినుము. నేను 
కురుపాండవుల వైరాన్ని మాన్సి పంపాను. ఆ పాండవులకు అజయ్యుడు, అప్రమేయుడు అయిన కృష్ణుడు వారికి 
విధేయుడు. కాబట్టి వారితో విరోధం తగదు. నీవుకూడా మరొకమాట మాని పాండవులతో కలిసి ఉండుము. 


కర్ణు: మహాత్మా! నేను కౌంతేయుడనని పూర్వమే ఆర్యుల వలన విన్నాను. ఇంత తెలిసి ఆ పాండవులతో కలిసి ఉండటం నాకు 
తగునా? పాండవులు మహాబలవంతులు. శ్రీకృష్ణుడి అండ వారికున్నది. వారిని యుద్దంలో గెలవటం సాధ్యం కాదని కూడా 
నేనెరుగుదును. అయినా, దుర్యోధన మహారాజు నా పట్ల చూసే గౌరవాదరాలను తలచి చూస్తే, అతడిని విడిచి పోవటం 
ధర్మమా? వీరకర్మమా? అంతేకాక - నేను పాండవులను దుర్భాషలాడాను. అనుమానం లేకుండా నిండుసభలో వారిని 
అవమానాల పాలు చేశాను. అన్నివేళలా వారికి అన్యాయం చేసి వైరాన్ని పెంచాను. అందువలన ఈ వీటికీ ఆ వీటికీ పొత్తు 
పొసగదు. యుద్ధమే తగినకార్యం. అంతా దైవాధీనమే. మనం దేనినీ తప్పించలేము. నీవింక మారు పల్కకుండా 
శత్రువులమీదకు నన్ను పంపుము. నా కర్తవ్యమైన సేవాధర్మాన్ని నిర్వర్తిస్తాను. లోకం నా బలాన్ని మెచ్చుకొనేటట్లు 
విహరిస్తాను. కృష్ణార్ణునులను నిర్జిస్తాను. 


భీష్మ: కర్ణా! నీవు అంతకు సమర్శడవే. నాకు తెలియదా? దుర్యోధనుడికి నీ భుజబలమే కదా సహాయం. అతడి కేది ప్రియమైతే 
దానిని సంతోషంగా చేస్తావు. అట్లా చేసి నీవు సంతోషించుము. అనుమానం వదలుము. అనుజ్ఞ ఇచ్చాను వెళ్ళుము. 


అని పలికాడు. భీష్ముడి బంధుభావానికి కర్ణుడు పరమానందం పొంది తన నివాసానికి తిరిగివెళ్ళాడు. 
జి.వి. సుబహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఖీష్మపర్వము 
వఎవిషయసూచుక 


నాతల వన్న 


ధృతరా(ునికడకు వేదవ్యాసుండు వచ్చుట 


సంజయుడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట 


సంజయుడు ధృతరాష్టునకు భారతవర్షంబునం గలవిశేషంబులు సెప్పుట 


ధృతరాష్ట్రుడు భీషుమరణంబు విని విలపించుట 

సంజయుడు ధృతరాష్ట్రునకు భారతయుద్దంబు సెప్పు బూనుట 

భీష్ముడు నిజయోధులకెల్ల నుత్సాహంబుగాC దెగువ సెప్పుట 

పాండవయోధులు యుద్దంబునకు వెడలుట 

ధర్మజునకు నర్జునుం డుత్సాహంబు గలిగించుట 

ధర్మరాజు పాదచారియై భీష్మునియొద్దకు( బోవుట 

ధర్మరాజు గురుకృపశల్యులచేత యుద్ధమున కనుజ్ఞాతుం డగుట 
ఠా By 

అర్జునుడు స్వజనపంహారంబునకు శంకించి మోహావిష్టుం డగుట 

శ్రీకృష్ణ డర్జునునకు దత్త జ్ఞానోపదేశంబు సేయుట 

అర్జునుడు శ్రీకృష్ణునివిశరూపంబు కనుంగొని స్తుతించుట 

భీష్ముని ప్రథమ దివసయుద్దము 


భీష్ముడు దుర్యోధనప్రేరితుండై పాండవవీరుల నొప్పించుట 


100 


129 


78 


ద్వితీయాశ్వాసము 


ధర్మజుండు గోపాలదేవు పాలికిం జనుట 
భీష్ముని ద్వితీయదివస యుద్దక్రమము 
అర్జునుడు భీష్మునిమీందికి రథంబు దోలించి విజృంభించుట 
ధృష్టద్యుమ్న [ద్రోణాచార్యులయుద్దము 
భీమసేనునిచేత భానుమంతుండు చచ్చుట 
భీష్ముని తృతీయదివస యుద్దము 
దుర్యోధనుడు భీమునితో యుద్దము సేసి మూర్చిల్లుట 
అర్జునుడు శ్రీకృష్ణ పేరితు(డై భీష్మునిపైం గవియుట 
శ్రీకృష్ణుడు చక్రంబు ధరించి భీష్మునిమీ(ది కుజుకుట 
భీష్ముని చతుర్ధదివసయుద్దము 

థి ఠా 
శల్యనందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్దంబుసేసి చచ్చుట 
దుర్యోధనుండు భీముని మార్కొని మూర్చబొందించుట 
ఘటోత్కచుండు మాయాబలంబున గౌరవసేనపై విజృంభించుట 
భీష్ముని పంచమదివస యుద్దక్రమము 
ద్రోణుండు దుర్యోధన (పేరితుండై పాండవసైన్యంబుపై. గవియుట 
అభిమన్యు లక్ష్మణకుమారుల యుద్దము 
భీష్ముని పష్టదివసయుద్ద(క్రమము 
ధృష్టద్యుమ్నుడు భీమసేనునకు( దోడ్పడుట 


ధృష్టద్యుమ్నుండు [ద్రోణునితో యుద్దము సేయుట 


6-46-1 


6-47-1 


6-48-2 


6-49-1 


6-50-30 


6-52-11 


6-54-15 


6-55 - 40 


6-55-84 


6-56-1 


6-57-25 


6 - 60 -7 


6 - 68 - 40 


6-65-1 


6-65-21 


6-69-30 


6-71-1 


6-73-31 


6-73-67 


143 


152 


156 


162 


169 


181 


187 


198 


203 


211 


217 


231 


236 


247 


250 


262 


269 


279 


284 


79 


తృతీయాశ్వాసము 
భీష్మగాంధారేయుల సంవాదము 
భీష్ముని సప్తమదివసయుద్ధక్రమము 
ధృష్టద్యుమ్నునిచే దుర్యోధనుడు విరథు(డై పోవుట 
చేకితాన కృపాచార్యుల ద్వంద్వయుద్ధము 
భీష్ముని యష్టమదివసయుద్ధక్రమము 
సునాభు(డు మొదలగు కురుకుమారులు భీమునిచే. జచ్చుట 
అలంబసునిచేత నిరావంతుండు మృతుం డగుట 
ఘటోత్కచు(డు ద్రోణాచార్య ప్రభృతులతో యుద్దంబుసేయుట 
అర్జును డిరావంతుని చచ్చుట భీమునిచే విని దుఃఖించుట 
భీష్ముని నవమదివస యుద్దము 
అలంబసుండు దుర్యోధన డురితు(డై యభిమన్యుపై6 గవియుట 
అర్జునుండు ద్రోణాచార్యులతో యుద్దముసేయుట 
దుర్యోధనుండు శకునిదుశ్ళాసనుల భీష్మునకు సహాయంబుగా.6 బంపుట 
శ్రీకృష్ణుడు రథంబు డిగి భీష్ముని పైకి బోవుట 
ధర్మరాజు రహస్యప్రకారంబున భీష్మునియొద్దకు. బోవుట 
భీష్ముని దశమదివసయుద్దానుక్రమము 
అర్జునుండు శిఖండికి. బ్రోత్సాహంబు గలిగించి భీష్ముపై. గవియించుట 
ద్రోణాచార్యు లశ్వత్థామను భీష్మునకు సహాయంబుగా6 బంపుట 
విరటుతమ్ము( డగుశతానీకుండు భీష్మునిచే. జచ్చుట 
భీష్ముడు శరతల్పగతు. డగుట 


కర్ణుడు భీష్మునియొద్దకు6 బోయి వినతుం డగుట 


6 - 101- 1 


6 -117 - 1 


TT Tr ™—re 


295 


297 


303 


310 


321 


323 


333 


341 


350 


361 


365 


371 


378 


388 


398 


407 


411 


419 


431 


440 


450 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


భీషపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ సంపాది పదాంబుజ! । నాసాగ్ర నివాస రసిక! నాదామృత ధా 


రాసారరూప! వేద । వ్యాస వ్యంజిత విహార! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ, సంపాది, పద+అంబుజ!= ఉత్తమమైన ఐశ్వర్యాన్ని కలుగజేసే పద్మాలవంటి పాదాలు కలవాడా! లేదా, శ్రీ 


అంటే మోక్షం. మోక్షాన్ని కలుగజేసే పాదపద్మాలు కలవాడా! - పరమేశ్వర పాదపద్మధ్యానం చేత మోక్షం కలుగుతుందని భావం; 
నాసా+అ(గ్ర, నివాస, రసిక!= యోగనిష్టాగరిష్టుని ముక్కుయొక్క కొనయందు నివసించు రసజ్ఞుడా! - యోగనిష్టా గరిష్టుడికి 
నాసా(గ్రదృష్టి విధించబడింది. దానికి హేతువు మనస్సుకు స్థిరమైన ఆత్మనిష్ట కలగటం. ఇట్లా నాసా(గ్రదర్శ్భనం ఆత్మనిష్టా (ప్రతిష్టితం 
కావటంచేత పరమేశ్వరుడు నాసాగ్ర నివాస రసికు డని చెప్పబడింది; నాద+అమృత, ధారా+ఆసార, రూప!= నాదమనే అమృతధార 
యొక్క జడి రూపం కలవాడా! నాదం అమృతధారా సార రూపమగు పరమేశ్వరుడు, లేదా పరమేశ్వరుడు నాదరూపుడనీ, అమృత 
ధారా సారరూపుడనీ రెండువిధాల రూపత్వం చెప్పవచ్చును; వేదవ్యాస, వ్యంజిత, విహార!= వేదవ్యాసమహర్షి చేత సుస్పష్టం 
చేయబడిన విహారం కలవాడా! -పరమేశ్వర విహార స్థానాలైన శ్రుతులు సంకీర్ణాలుగా ఉండగా వాటిని వ్యాసుడు అసంకీర్ణాలుగా 
చేసి పరమేశ్వర విహారాలను శాస్త్రాల రూపంలోనూ, మహాభారతాది (గ్రంథరూపంలోనూ సుస్పష్టం కావించాడని భావం; 
హరిహరనాథా!= శివకేశవులకు అభేదాధ్యవసాయి అయిన భగవంతుడా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! శ్రేష్టమైన ఐశ్వర్యాన్ని కలుగజేసే పాదపద్మాలు కలవాడా! ముక్కుకొసయందు నివాసం 
కలవాడా! నాదమనే అమృతధార యొక్క జడిరూపం కలవాడా! వేదవ్యాసమహర్షి చేత సుస్పష్టం చేయబడిన విహారం 
కలవాడా! 
విశేషం: ఇది భీష్మపర్వంలో- మొదటి ఆశ్వాసంలోని మొట్టమొదటి పద్యం. కృతిపతి సంబోధన. తిక్కన భారతానికి కృతిపతి 
హరిహరనాథుడు. 
(1) నాసాగ్రరసికుడు - ఆ హరిహరనాథుడు. భగవద్గీతలోని శ్లోకం ఇచ్చట అనుసంధించవలసి ఉంటుంది. 

సనుం కాయ శిరో గ్రీవం | ధారయ న్నచలం స్థిరః, 

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం । దిశశ్చానన లోకయన్‌. (అధ్యాయం 6, శ్లోకం 13) 
అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పి ఉన్నాడు. అనుభవైకవేద్యమైన యోగాభ్యాస రహస్యం ఇందులో ఇమిడి ఉంది. యోగి 
నాసికాగ్రమునందు ఉపాసనాదృష్టి కేంద్రీకరించవలసి ఉంది. 

(ఘీ హరిహరనాథుడు - 'నాదామృత ధారాసారరూపుడు!' “వేదానాం సామవేదో౭సి శ్రై- ఇది భగవద్గీతా వాక్యం. భగవంతుడు 


సామవేద స్వరూపుడు. నాదోపాసకులు మా(త్రమే ఇందలి గూఢార్థం (గ్రహించగలరు. ఎడతెగని 'అమృతధారి వలె ఆ నాదం 
అభివ్యక్తం కావాలి. ఇది (శ్రుతిలయలకు అతీతమైన సన్నివేశం. 


3 శ్రీమదాంధ్ర మహాభారతము 


(1౪) హరిహరనాథుడు- “వేదవ్యాస వ్యంజిత విహారుడు.” హరిహరనాథోపాసన - “విష్ణురూపాయ శివాయ నమః 
మా(త్రమే కాదు. తిక్కన మాటలలో చెప్పాలంటే - అది “ధర్మాద్వైత” కళోపాసన. దీనిని తిక్కన ఆరంభించినట్టు లోకప్రతీతి. 
కాని (ద్రోణపర్యంలో సంస్కృత మహాభారతంలో సైంధవవధకుముందు అర్జునుడు తాను ఆ కృష్ణుడి మెడలో వేసిన 
పూలదండను, తనకు స్వప్నంలో సాక్షాత్కరించిన శివుని కంఠంలో చూస్తాడు. శివుడు తనకూ శ్రీకృష్ణుడికీ భేదం లేదని 
కంరోక్తిగా ప్రకటిస్తాడు. 


అంతేగాక, ఇచట వేదవ్యాస మహర్షి ఉపాసించిన 'వ్యంజన శక్తి' ప్రసక్తి ఉంది. వ్యంజనం - వాచ్యార్థంకంటె అతీతమైనట్టిది. 
వ్యాస శబ్బానికి సమన్వయత అనే అర్థం ఉంది. వేద వ్యాసుడు, తిక్కన సమన్వయ సిద్దాంత (ప్రవక్తలు. వ్యాస(ప్రోక్తమైవ మహాభారతం 
- వ్యంజనాదృష్టితో చూస్తే - సమన్వయ వేదాంత విహారం. 
ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుండు వచ్చుట (సం.6-2-1) 
క దేవా! జనమేజయ వసు । ధా వల్లభు( డధిక వినయ తత్పరు(డై సం 
భావించి కుతూహలమున( । దా వైశంపాయనునకు( దగ ని ట్లనియెన్‌. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ పరమేశ్వరా! (హరిహరనాథా! జనమేజయ, వసుధా, వల్లభుండు= జనమేజయుడు అనే పేరుగల 
రాజు (భూభర్త); అధిక, వినయ, తత్పరుండు+ఐ= మిక్కుటమైన నమ్రతతో కూడినవాడై; సంభావించి= మన్నన చూపి; 
కుతూహలమునన్‌= వేడుకతో; తాన్‌= తాను; వైశంపాయనునకున్‌= వైశంపాయనుడితో; తగన్‌= సముచితంగా; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజు మిక్కిలి నమ్రతతో కూడినవాడై, మన్నన చూపి 
వైశంపాయనుడితో ఈ విధంగా అన్నాడు. 


విశేషం: (1) తిక్కన మహాకవి - తాను (వ్రాసిన మహాభారతాన్ని హరిహరనాథదేవునకు అంకితం ఇచ్చాడు. కృతిపతి - కృతికి 
మొదటి (శ్రోత. ఇది సాహితీ సంప్రదాయం. 


(2) మహాభారత కథను - (సంస్కృత మూలభారతం ప్రకారం) జనమేజయ మహారాజు చేసిన సర్ప్వయాగంలో వైశంపాయన 
మహర్షి మహాభారత కథ ఆ రాజుకు వినిపించాడు. జనమేజయుడు - పరీక్షితుడి కొడుకు. పంచపాండవ మధ్యముడైన అర్జునుడి 
మునిమనుమడు. అభిమన్యుడి మనుమడు. 


క జండొరుల గెలుచు తలపున; బాండవులును గౌరవులును బాహా గర్వో 
ద్దండత నెట్లు దొడంగిరి? । భండన మెప్పాటం జెల్లె. బరమమునీంద్రా!' 3 


ప్రతిపదార్థం: పరమ, ముని+ఇం|ద్రా= గొప్పవాడవైన మునిశ్రేష్టుడా! (ఇంద్ర శబ్దం (్రేష్టవాచకం); ఒండొరులన్‌= ఒకరినొకరిని; 
గెలుచు, తల(పునన్‌= జయించవలయుననెడి ఆలోచనతో; పాండవులును, కౌరవులును= పాండురాజు కొడుకులు (ధర్మరాజు, 
భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడును) దుర్యోధనుడును అతని తమ్ములును; బాహా+గర్వ+ఉద్దండతన్‌= భుజబలం 
వలని అహంకారం యొక్క అతిశయంతో; ఎట్టు= ఏ రీతిగా; తొడంగిరి?= పూనుకొన్నారు?; భండనము= యుద్దం; ఏ+పాటన్‌= 
ఏ రీతిగా; చెల్లెన్‌?= జరిగింది? 


తాత్సర్యం: మునులలో ్రేష్టుడవైన ఓ వైశంపాయన మహర్షీ! ఒకరినొకరు జయించాలనే అభిప్రాయంతో 
పాండవులు, కౌరవులు ఏ విధంగా ప్రయత్నించారు? యుద్దం ఏ రీతిగా జరిగింది? వివరించి తెలుప వేడుతున్నాను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 3 


విశేషం: 1. కౌరవులు అనగా కురురాజు సంతతివారని అర్థం. అనగా పాండవులు కూడా నిజానికి కౌరవులే. పాండురాజు కొడుకులైన 
వారూ, ధృతరాష్ట్రుడి పుత్రులైన దుర్యోధనుడూ అతడి తమ్ములూ - కురుసంతతివారే. అయితే- వివక్ష కోసం (ప్రజలు ఇటు 
వారిని పాండవులు అన్నారు. అటు వారిని కౌరవులు అన్నారు. అంతే. 

2. భీష్మపర్వంలో ఇది కథకు సంబంధించిన మొదటి పద్యం. మహాభారత యుద్ధం - భీష్మపర్వంలోనే ఆరంభమైంది. 
విశ్శవిఖ్యాతిని ఆర్జించిన మహాభారత యుద్దం గూర్చి పాండవవంశంలోని వాడైన జనమేజయ మహారాజు ఎంతో ఆసక్తితో 
అడుగుతున్నాడు. 


క. అనుటయు వైశంపాయను(। డనుమోద రసార్ధహృదయుండై యిట్లనియెన్‌ 
జనమేజయు మనమున సం । జనితంబగు కౌతుకంబు సఫలత. బొందన్‌. 4 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పిన పిదప; వైశంపాయను(డు= (మహాభారత కథకుడు); అనుమోద, రస+ఆ(ర్ట, 
హృదయుండు+ఐ= అంగీకారం అనెడి ద్రవంతో తడిసినట్టి గుండె కలవాడై, సంతోషంతో సమ్మతించినవాడై; జనమేజయు; 
మనమునన్‌= జనమేజయుడి యొక్క మనస్సులో; సంజనితంబు+అగు= పుట్టినట్టి; కౌతుకంబు= వేడ్క; సఫలతన్‌+పొందన్‌= 
నెరవేరేటట్టుగా; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయుడు ఆ విధంగా ప్రశ్నించగా, వైశంపాయన మహర్షి మిక్కిలి సంతోషించి, అతడి మనసులోని 
ఆసక్తి తీరేటట్టుగా ఈ విధంగా బదులు చెప్పాడు. 


విశేషం: ఇచ్చట “రస” శబ్ద ప్రయోగం గమనించాలి. జనమేజయుడి ప్రశ్న - వైశంపాయనుడికి మిక్కుటమైన ఆనందం 
కలిగించింది. శోతయైన రాజు యొక్క జిజ్ఞాస కథకుడైన మునికి నచ్చింది. అతడి హృదయం 'అనుమోద రసంతో" తడిసింది 
అని కవి వర్లన. రసములు తొమ్మిది ఆలంకారికుల దృష్టిలో. అందులో “అనుమోదం” ఒకటికాదు. అయితే- “అనంతో వై 
రసాః.” రసములు అనంతాలు అనే మాట కూడా ఉంది. “రసం” అంటే హృదయాన్ని కదలింపగల భావం. దానికి గుండెను 
తడుపగల శక్తి ఉంటుంది. 


తిక్కన మహాకవికి - రసశబ్ద ప్రయోగం అంటే మిక్కిలి మక్కువ. కొందరు విమర్శకులు తిక్కన రసశబ్దాన్ని పలుచోట్ల 
ప్రయోగించి చులకన చేశాడని అధిక్షేపించారు గూడ. అయితే- తిక్కనకు ఇష్టమైన “రసం” హృదయాన్ని తడిపే భావావేశంగా 
స్వీకరించాలి గాని ఆలంకారికులు (ప్రపంచించిన నవరసాలలో చేర్చరాదు. 


వ.  పుణ్యక్షేత్రోత్తమంబయిన యాకురుక్షేత్రంబున నారెండు దెబింగుల వారి కటకంబులును విడిసి కయ్యంబునకు 
గాలు ద్రవ్వునట్టి సమయంబున ధృతరాస్తుండు గొడుకుల దుర్వినయంబునకు నిర్వేదనంబు నొంది, 
సంజయద్వితీయుందై చింతించుచున్నయెడకుం ద్రికాలవేదియగు వేదవ్యాసుండు విజయం చేసియమ్మహీపతి 
సేయు నర్దనంబులం గైకొని యతని కిట్లనియె: 5 


ప్రతిపదార్థం: పుణ్య క్లేత్ర+ఉత్తమంబు+అయిన= పుణ్యమైన ప్రదేశాలలో శ్రేష్టమైనది అయిన; ఆ, కురుక్షేత్రంబునన్‌= ఆ 
కురుక్షేత్రం అని పేరు వడసిన (ప్రదేశంలో; ఆ, రెండు, తెజంగులవారి= ఆ రెండు పక్షాలవారి (పాండవుల యొక్కయు, 
కౌరవుల యొక్కయు); కటకంబులును= శిబిరాలు (సేనలు గుమిగూడిన కేంద్ర ప్రదేశం “కటకం”); విడిసి= ఒకచోట చేరి; 
కయ్యంబునకున్‌= పోరుకు, యుద్దానికి; కాలు, (త్రవ్వు+అట్టి= సంసిద్దత చూపించే; సమయంబునన్‌= తరుణంలో; ధృత 
రాష్ట్రండు; కొడుకుల దుర్వినయంబునకున్‌= తన పుత్రుల యొక్క గర్వానికి (నమ్రత లేకపోవటానికి); నిర్వేదనంబున్‌+ఒంది= 
దుఃఖాన్ని పొంది; సంజయ, ద్వితీయుండు+ఐ= సంజయుడు తన చెంత ఉండటం చేత రెండవవాడై- సంజయుడితో కూడినవాడై; 


స శ్రీనుదాంధ్ర నుహాభారతము 


చింతించుచున్‌+ఉన్న; ఎడకున్‌= ఆలోచన చేస్తున్న చోటికి; (త్రికాల; వేది+అగు= మూడు కాలాలు తెలిసినవాడైన; 
వేదవ్యాసుండు; విజయం చేసి= వచ్చి; ఆ+మహీపతి= ఆ రాజు (ధృతరాష్ట్రుడు); చేయు, అర్భనంబులన్‌= చేసే పూజలను; 
కైకొని= స్వీకరించి; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ధృతరాష్ట్రుడితో ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: పుణ్యస్థలమైన ఆ కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు గుడారాలు నిర్మించి సేనలతో యుద్దానికి 
సన్నద్దమైన సమయంలో ధృతరాష్ట్రుడు సంజయునితో కూడియుండి తన కొడుకుల గర్వానికి దుఃఖించటం 
గమనించి మూడు కాలాల పోకడ తెలిసినట్టి వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అతడితో ఈ విధంగా అన్నాడు: 


నిశేషం: భారతదేశంలో కొన్ని స్థలాలు 'పుణ్యక్షేత్రాలుగా' ప్రసిద్ది చెందాయి. ఆయా స్థలాలకు వెళ్ళేవారికి సుకృతం (పుణ్యం) 
లభిస్తుందని నమ్మకం. అందులో ఒకటి కురుక్షేత్రం. అక్కడ యుద్దంలో మరణించినవారికి “పుణ్యం” లభించగలదనే విశ్వాసం 
ప్రజలలో ఏర్పడింది. వ్యాసమహర్షి వేదాలకు ఒక అను(క్రమణిక ఆకార రేఖలు స్థిరీకరించాడు గనుక అతడికి వేదవ్యాసుడు అనే 
బిరుదు ఏర్పడింది. వ్యాసుడు అనే పేరుగల మహర్షులు పలువురు ఉండవచ్చును. వేదవిద్యాధురంధరుడైన” వ్యాసుడికి ప్రత్యేకత 
ఏర్పడింది. (త్రికాలవేది - అనగా భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలములు, వాటిలో జరిగింది, జరుగుతున్నది, జరుగబోయేది 
తెలిసినవాడు. సంజయుడు- ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సచివుడు. 


క, “కాలం బగుటయు నృపులకు । నాలము సమకూరి; దీని కడలకు మది నీ 
వాలోకింప(గ వలసిన । నే లోనికి దివ్యదృష్టి నిచ్చెద( బుత్రా! 6 
ఆ 


ప్రతిపదార్థం: పుత్రా= ఓ కొడుకా! (ఓ ధృతరాష్టా); కాలంబు+అగుటయున్‌= ఆయుస్సు తీరటం చేత; నృపులకున్‌= రాజులకు; 
ఆలము= యుద్దం; సమకూరెన్‌= ఏర్పడింది; మదిన్‌= మనస్సులో; దీనికిన్‌= (ఈ యుద్దం దాపురించినందుకు); అడలకు(ము)= 
దుఃఖించవద్దు; నీవు+ఆలోకింప(గన్‌, వలసినన్‌= నీవు చూడాలనే అవసరం ఉంటే (నీవు చూడాలని కోరితే); ఏన్‌= నేను; (నీకు) 
లోనికిన్‌= లోపలికి; దివ్య, దృష్టిన్‌= భగవత్‌ కృపవలన ఏర్పడే చూపు; ఇచ్చెదన్‌= ఇస్తాను. 


తాత్సర్యం: కుమారా! పోయేకాలం దగ్గరపడి రాజులకు యుద్దం దాపురించింది. దీనికి నీవు విచారించకుము. 
ఆ యుద్దాన్ని చూడాలని కోరికగా ఉంటే, నీకు దివ్యదృష్టినిస్తాను.' 


విశేషం: 1. ధృతరాష్ట్రుడు వేదవ్యాస మహర్షి వలన అంబికకు జన్మించిన కొడుకు. అందుచే 'పుత్రా!' అనే సంబోధన. దివ్యదృష్టి: 
చర్మచక్షువులకు సాధ్యంకాని చూపు. 

2. కాలంబగుట, కాలము తీరుట, కాలము మూడుట అనే ప్రయోగాలు గమనించదగినవి. ప్రాచీన భారతీయులలో ప్రబలిన 
విశ్వాసం - ఎవరికైనా భగవంతుడిచేత నిర్ణయించబడిన ఆయుర్దాయం ఉంటుంది. ఆ గడువు అయిపోగానే మరణం సంభవించటం 
తథ్యం. ఇంతమంది రాజులకు విధినిర్లీతమైన ఆయుస్సు తీరింది కాబట్టి యుద్దం సంప్రాప్తించింది. దీనికి దుఃఖించవలసిన అవసరం 
లేదని వేదవ్యాస మహర్షి ఊరడింపు. ధృతరాష్ట్రుడు పుట్టుకచే (గ్రుడ్డివాడేగాన వేదవ్యాసమహర్షి అతడికి 'దివ్యదృష్టిని వరంగా అనుగ్రహిస్తానన్నాడు. 
చ. అనుడు నతండు “'ఘోరముగ నన్నలు( దమ్ములు. బోరు క్రూరతం 

గను6(గొనంజాల, నేను వినగా వలతుం; దదనుగ్రహంబు సే 

సిన గడు లెస్స'యన్న ముని చిత్తమునం గరుణించి సంజయుం 

బనిచె మహారణంబు పరిపాటిమెయిన్‌ సకలంబు. జెప్పంగన్‌. 7 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని (వేదవ్యాసుడు) చెప్పిన పిదప; అతండు= (ధృతరాష్ట్రుడు); ఘోరముగన్‌= భయంకరంగా; అన్నలున్‌, 
తమ్ములున్‌= సోదరులు; పోరు= యుద్దం చేయు; క్రూరతన్‌= చెడ్డతనమును; కనుంగొనన్‌+చాలన్‌= చూడలేను; ఏను= నేను 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 5 


(ధృతరాష్ట్రుడు); వినంాన్‌, వలతున్‌= విన కోరుతున్నాను; తత్‌+అను[గ్రహంబు+చేసినన్‌= ఆ దయ చూపితే; కడు, లెస్స= మిక్కిలి 
మంచిది; అన్నన్‌= అని చెప్పగా; ముని= బుషి (వ్యాసుడు); చిత్తమునన్‌= మనస్సునందు; కరుణించి= దయకలిగి; మహా, రణంబు= 
గొప్ప యుద్దం; పరిపాటి మెయిన్‌= సక్రమంగా; సకలంబున్‌= అంతా; చెప్పంగన్‌= చెప్పటానికి; సంజయున్‌+పనిచెన్‌= సంజయుడిని 
నియమించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా వేదవ్యాస మహర్షి చెప్పిన పిదప, ధృతరాష్ట్రుడు ఈ రీతిగా బదులు పలికాడు: 'అన్నదము శైలు 
చేసే ఘోర యుద్దం నేను చూడలేను. వినగలను అంతే. నేను వినే ఏర్పాటు చేస్తే చాలు.” ఆ మాటలకు వేదవ్యాసుడు 
కరుణించి, యుద్ద విషయాలను జరిగినవి జరిగినట్టుగా (యథాతథంగా) చెప్పుమని సంజయుడిని నియోగించాడు. 


వ. ఇట్లు ధృతరాష్తునకుం గయ్యంబు తెజంగు వినిపింప నియోగించి యా సూతనందనునకు నా రెండు 
తెఅంగులవారి, దివారాత్ర ప్రవర్తనంబులు గనునట్లును, రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును 
మనోవృత్తంబు లెటుంగు నట్లునుంగా వరం బిచ్చి, యతి శీఘ్రగమనంబు నొసంగి, భారత సమర ధరణిం 
దిరిగినను శస్త్రాస్తంబు లెవ్వియుం దాకకుండు నట్టి ప్రభావంబు. బ్రసాదించి, దివ్యుల యాలాపంబులు 
రూపంబులుం దలంపులుం దేటపడునట్టి మహనీయ బోధంబును గలుగ ననుగ్రహించి, యావై చిత్ర వీర్యు 
నాలోకించి 'యిది ప్రాప్తకాలంబై వచ్చిన భూప్రజాక్షయంబు; దీనికి వగవం బని లేదు 'ధర్మోజయ' తనుచు 
నిశ్చింతంబున నుండు; మేనును గురుపాండవుల కీర్తి. బ్రకటింపంగలవా(డి నని యతని నాశ్వాసించి 
సాత్యవతేయుండు వెండియు. 8 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ధృతరాష్రనకున్‌; కయ్యంబు తెజంగు= యుద్దం జరిగే తీరు; వినిపింపన్‌; నియోగించి= 
ఏర్పాటు చేసి; ఆ సూతనందనునకున్‌= ఆ సూతుడి కొడుకుకు- (సంజయుడికి) ఆ రెండు తెజంగులవారి= ఆ రెండు 
పక్షాలవారి (కురుపాండవుల యొక్క); దివా, రాత్ర, ప్రవర్తనంబులు= పగలు, రేయి జరిగే సంగతులు; కనునట్టును= చూచేట 
ట్టున్నూ; రహస్య, (ప్రకార, భాషణంబులు= ఒరులకు తెలియరానట్టుగా జరిగే మాటలు; వినునట్టును; మనస్‌+వృత్తంబులు= 
మనస్సులోని తలపులు; ఎజుంగునట్టును= తెలిసేటట్టున్నూ; వరంబు+ఇచ్చి= దైవబలముచే తీరే కోరిక= వరము; అతిలోకశక్తిని 
అనుగ్రహించి; అతి, శీఫ్రు, గమనంబును= మిక్కిలి వేగంగా పోగలశక్తిని ఒసంగి= ఇచ్చి; భారత, సమర, ధరణిన్‌+తిరిగినను= 
భారత యుద్ధభూమిలో సంచరించినప్పటికినీ; శస్త+అ(స్తంబులు+ఎవ్వియున్‌= శస్తాలు అస్త్రాలు ఏవైనప్పటికినీ; (ఆయుధము 
లేవియు) తాకక+ఉండు+అట్టి; ప్రభావంబు= మహిమ; (ప్రసాదించి= ఇచ్చి; దివ్యుల+ఆలాపంబులు= వేల్పుల మాటలు; 
రూపంబులున్‌+తలంపులున్‌= ఆకారాలు, భావాలు; తేటపడు+అట్టి= తెలిసేటటువంటి; మహనీయ, బోధంబును= గొప్ప 
జ్ఞానాన్ని; కలుగన్‌+అను గ్రహించి; ఆ+వైచిత వీర్యున్‌= ఆ విచిత్ర వీర్యుడి కొడుకైన (ధృతరా(ష్ట్రుడిని); ఆలోకించి= చూచి; 
ఇది= (ఈ యుద్దం); ప్రాప్తకాలంబు+ఐ= కాలం వలన ఏర్పడినట్టిదై; వచ్చిన, భూ, (ప్రజా, క్షయంబు= భూమిమీది (ప్రజల 
వినాశం; దీనికిన్‌ (ఈ యుద్దానికి); వగవన్‌+పనిలేదు= దుఃఖించవలసిన అవసరం లేదు; ధర్మో జయతు= ధర్మః జయతు= 
ధర్మం జయించుగాక!; అనుచున్‌; నిశ్చింతంబునన్‌+ఉండుము= చింత లేకుండా ఉండుము; ఏనును= నేనుకూడా 
(వ్యాసుడు); కురు, పాండవుల క్రీర్తిన్‌= కౌరవుల యొక్కయు పాండవుల యొక్కయు కీర్తిని; ప్రకటింపన్‌+కలవా(డను= 
తెలియచేయగలను; అని, అతనిన్‌= ధృతరాష్ట్రుడిని; ఆశ్వాసించి= ఓదార్చి; సాత్యవతేయుండు= సత్యవతి కొడుకు 
(వ్యాసుడు); వెండియున్‌= మరియు. 


తాత్పర్యం: వ్యాసుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడికి, యుద్ద విశేషాలు వినిపించే ఏర్పాటు చేశాడు. అంతేకాక- 
వార్తాహరుడైన సంజయుడికి కొన్ని అతిలోకశక్తులు (ప్రసాదించాడు. సంజయుడు యథేచ్చగా యుద్ధభూమిలో అతి 


é శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగంగా విహరించవచ్చును. అతడిని ఏ ఆయుధాలు తాకజాలవు. అతడు ఇతరుల మనస్సులను పసిగట్టగలడు. 
వేల్పుల రూపాలు చూడగలడు; మాటలు వినగలడు. ఇట్టి వరాలను అనుగ్రహించి వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడిని 
చూచి, “ఈ యుద్దం విధివిలాసం వలన వచ్చింది. భూభారం తగ్గగలదు. దీనికోసం దుఃఖింపవద్దు' అని ఊరడించి 
'ధర్మం జయించుగాక! చింత వీడి ప్రశాంతంగా ఉండుము. నేను కురుపాండవుల కీర్తి ప్రకటించగలను” అని 
చెప్పి మరియు... (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: (1) ప్రాచీన భారతీయ సాహిత్యంలో సంస్కృతిలో పేర్కొనబడిన విశేషం - వరం. వేల్పులు మహనీయులు వరం 
అను([గ్రహించటం కద్దు. అమానుషశక్తివలన, కోరికలు ఈడేరటం, అతిలోక సన్నివేశాలు జరగటం వరంలోని ముఖ్యమైన అంశాలు. 
అట్టిదే దివ్య దృష్టి 

(2) మహాభారతంలో యుద్ద వృత్తాంతాలు సేకరించిన వాడు సంజయుడు. శాంతి సమయంలోనైనా వార్తా సంకలనం 
ఒక ప్రత్యేక (ప్రజ్ఞ. ఇక యుద్దవార్హా సంకలనం బహుళ (ప్రమాదభూయిష్టం. దానికి కావలసిన విశేష (ప్రజ్ఞలు ఇందు 


ఉగడించబడాయి. 
రి యి 
(3) సమకాలీనుడైన వ్యాసుడు తాను కురుపాండవ చరిత్ర వ్రాయగలనని ఇందులో సూచించాడు. 


క. '“'మొగుళులు లేకయు నుటుములు । గగనక్షోభంబు సేసె; గరి హయ తతిం బె 

ల్లుగ నశ్రు లురల( జొచ్చెను; | మృగములు పక్షులను, బసులు మృగముల నీనెన్‌. 9 
ప్రతిపదార్థం: మొగుళులు, లేకయున్‌= మబ్బులు లేకుండానే; ఉణుములు; గగన, క్షోభంబు= ఆకాశంలో గందరగోళం; 
చేసెన్‌= చేశాయి; కరి, హయతతిన్‌= ఏనుగులయందును, గుజ్ఞాలయందును; పెల్లుగన్‌= మిక్కుటంగా; అ(శ్రులు= కన్నీళ్ళు; 
ఉరలన్‌+చొచ్చెను= కారసాగాయి; మృగములు= జంతువులు; పక్షులను; పసులు= ఆవులు; మృగములన్‌= జంతువులను; 
ఈనెన్‌= కన్నాయి. 
తాత్సర్యం: మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉణుములు సంక్షోభం రేకెత్తించాయి. ఏనుగులూ, గుర్రాలూ 
మిక్కుటంగా కన్నీరు కార్చాయి. జంతువులు పక్షులను కన్నాయి. ఆవులు జంతువులను కన్నాయి. 


విశేషం: భారతంలో పలు తావులలో (ప్రకృతి వైపరీత్యాలు అపశకునాలుగా (ప్రజాక్షయ సూచనలుగా వర్ణించబడ్డాయి. 


క. నలువురు నేవురు బిడ్డలు | గలిగెద రొక్కొక్క వనిత గర్భంబున; వా 

రలు పుట్టినపుడ యాడుచు€ । గలకల నవ్వుచు. జెలంగ( గనియెద మెందున్‌. 10 
ప్రతిపదార్థం: నలువురున్‌= నల్గురు; ఏవురు= అయిదుగురు; బిడ్డలు= సంతానం; ఒక్కొక్కొ; వనిత; గర్భంబునన్‌= ఒక్కొక్క 
ప్రీ కడుపునుండి; కలిగెదరు= పుడతారు; వారలు= (ఆ బిడ్డలు) పుట్టిన+అపుడు+అ= పుట్టినపుడే; ఆడుచున్‌= ఆటలాడుతూ; 
కలకల నవ్వుచున్‌= పకపక నవ్వుతూ; చెలంగన్‌= ఒప్పుగా; ఎందున్‌= ఎచ్చటనైనా; కనియెదము= చూస్తాము. 
తాత్పర్యం: ఒకే స్త్రీ గర్భం నుండి ఒకేసారి నలుగురైదుగురు బిడ్డలు పుట్టుతారు. వారు పుట్టగానే ఆడతారు, 
కలకల నవ్వుతారు. అట్టి అద్భుతాలు మనం చూడగలం. 


తే. అర్కునుదయాస్తమయములయందు. గృష్థ । కాంతి ఘోరకబంధంబు గప్ప జొచ్చె; 
నిందు లాంఛన స్థితి తలక్రిందుగా(గ(। దోంచుచున్నది ప్రజ యెల్లం ద్రుంగకున్నె, 11 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 7 


ప్రతిపదార్థం: అర్కు+ఉదయ+అస్తమయముల అందున్‌= సూర్యుడు ఉదయించేటప్పుడు; ప్రొద్దు[గ్రుంకేవేళలలో; కృష్ణ కాంతి= 
నల్లని కాంతిచేత; ఘోర= భయంకరమైన; కబంధంబు= మబ్బు (కబంధ శబ్దానికి మొండెం, మబ్బు, సముద్రం అనే అర్థాలున్నాయి; 
ఇక్కడ మబ్బు అనే అర్థం స్వీకరించటం లెస్స); కప్పన్‌+చొచ్చెన్‌= ముసురుకొనసాగింది; ఇందు లాంఛన స్థితి= చంద్రుడిలోని 
మచ్చ యొక్క ఉనికి; తల, క్రిందు, కాంగన్‌+తోచుచున్నది= తల(క్రిందుగా కనపడుతున్నది; ప్రజ+ఎల్లన్‌= జనమంతా; త్రుంగక+ 
ఉన్నె= నాశనం కాదా! 

తాత్పర్యం: (ప్రొద్దుపొడుపు వేళ (ప్రొద్దుగ్రుంకేటప్పుడు నల్లని కాంతితో భయంకరమైన మబ్బులు (క్రమ్ముతున్నాయి. 
చంద్రుడిలోని మచ్చ తలక్రిందులుగా కన్పిస్తున్నది. ఇది ప్రజాక్షయ సూచన కాదా! 

విశేషం: రామాయణంలో కబంధుడు - తలలేని మొండెము చేతులుగల రాక్షసుడు. ఇచ్చట వ్యాపించిన చీకట్టు గూడ 
అట్టివే. 

వ. విశేషించియుం గౌరవ నికతనంబుల6గేతనంబుల6 బొగ లెగయుటయు, నాయుధంబులు మండుటయు, 
నివి మొదలుగా ననేక దుర్షిమిత్తంబులు వుట్టుచున్నయవి; కులక్షయంబును నానా నరేంద్ర నాశంబును 
నగు; నుపేక్షింపం దగదు; దుష్పథవర్తులగు దుర్యోధనాది కుమారుల వారించి నీ తమ్మునిపా లతని కొడుకుల 
కొసంగి శాంతి సేయుట మేలు; మము బోంట్ల మనంబులకుం బ్రియంబు గాని యీ రాజ్యంబు నీ కేటి? 
కనిన విని యమ్మనుజేంద్రుం డమ్మునీంద్రున కిట్లనియె: 12 


ప్రతిపదార్థం: విశేషించియున్‌= మరియును; కౌరవనికేతంబులన్‌= కౌరవులయొక్క గృహాలలో; కేతనంబులన్‌= జెండాలలో; 
పొగలు ఎగయుటయున్‌= పొగలు వ్యాపించటమూ; ఆయుధంబులు మండుటయున్‌= కత్తులు మున్నగు యుద్దసాధనాలు 
మండటం; ఇవి మొదలుగాన్‌= ఇటువంటివి; అనేక+దుస్‌+నిమిత్తంబులు= పెక్కు చెడు శకునాలు; పుట్టుచున్నయవి= కలుగు 
తున్నవి; కుల, క్షయంబును= వంశ నాశనం; నానా నర+ఇం(ద్ర, నాశంబును= పలువురు మేటి రాజుల; వినాశం, అగున్‌= జరుగు 
తుంది; ఉపేక్షింపన్‌+ తగదు= చూస్తూ ఊరకుండరాదు; దుష్పథ వర్తులు+అగు= చెడుమార్గంలో నడుస్తున్న వారైన; దుర్యోధన+అది, 
కుమారులన్‌= దుర్యోధనుడు మొదలైన కొడుకులను; వారించి= అడ్డగించి, నీ, తమ్ముని, పాలు= నీ తమ్ముడికి చెందవలసిన 
(రాజ్య) భాగం; అతని కొడుకులకు= అతడి పుత్రులకు; ఒసంగి= ఇచ్చి; శాంతి+చేయుట= సంధి చేయటం; మేలు= మంచిది; 
మముబోంట్ల= మావంటివారి; మనంబులకున్‌= మనస్సులకు; ప్రియంబు కాని= ఇష్టంకాని; ఈ రాజ్యంబు; నీకున్‌+ఏటికిన్‌+అనినన్‌= 
నీకు ఎందుకు అని అనగా; విని= ఆలకించి; ఆ+మనుజ+ఇం(ద్రుండు= ఆ రాజు (ధృతరాష్ట్రుడు); ఆ+ముని+ఇంద్రునకున్‌= 
మునులలో గొప్పవాడైన ఆతడితో (వ్యాసుడితో); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: 'కౌరవుల ఇళ్ళ నుండి జెండాల నుండి పొగలు రేగుతున్నాయి. ఆయుధాలు మండుతున్నాయి. ఇట్టి 
అపశకునాలు ఎన్నో కన్పిస్తున్నాయి. స్వకులస్ఫులు, పెక్కుమంది రాజులు మరణించటం చూస్తూ ఊరుకోదగింది 
కాదు. చెడుమార్గంలో నడుస్తున్న దుర్యోధనాది కురుకుమారులను వారించి నీ తమ్ముని పాలు అతని కొడుకుల 
కిచ్చి శాంతిచేయడం మంచిది. మావంటి వారికి ఇష్టం కాని ఈ రాజ్యం నీకు ఎందుకు?” అని ధృతరాష్ట్రుడితో 
వ్యాసమహర్షి చెప్పాడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
చ. 'హితమును ధర్మముం దలంచి యిమ్మెయి. జెప్పితి రిట్లు మున్ను; నా 

సుతుల నయంబుమై( దటిమి చూచితి; వారల బంపు సేయ నేం 

జతురు(డ గాను; బ్రాభవము సాలదు; నాదెస( దప్పులేమి మీ 

మతి. దలపోసి యీ పలుకు మాను(డు పాకము దప్పె. గార్యముల్‌.’ 13 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: హితమును= నాకు మేలైనట్టి దానినీ; ధర్మమున్‌= చేయదగిన కర్తవ్యాన్నీ; తలంచి= ఆలోచించి; ఈ+మెయిన్‌= 
ఈరీతిగా; చెప్పితిరి= చెప్పారు; ఇట్టు= ఈ విధంగా; మున్ను= లోగడ; నా సుతులన్‌= నా కొడుకులను; నయంబుమైన్‌= 
సాతిక పద్దతిలో; తణిమి చూచితిన్‌= లోతుగా నచ్చచెప్పజూచాను; వారలన్‌= నా కొడుకులను; పంపు+చేయన్‌= ఆజ్ఞాపించటానికి 
(లోబరచుకొనటానికి); నేన్‌+చతురు(డన్‌+కాను= నేను నేర్చరిని కాను; ప్రాభవము+చాలదు= (వారిపై) (నాకు) అధికారం 
సరిపోవునంతగా లేదు; నా దెసన్‌= నా యెడ; తప్పు లేమి= దోషం లేకపోవటం; మీ+మతిన్‌= మీ బుద్దియందు; తలపోసి= 
ఆలోచించి; ఈ+పలుకు+మానుండు= ఈ మాటలు (ఈ హితోపదేశం) చేయటం మానండి (మీ ఈ బహువచన ప్రయోగం 
- వ్యాసునియెడ ధృతరాష్ట్రుడికి గల గౌరవాన్ని సూచిస్తుంది); కార్యముల్‌= పనులు (కర్తవ్యాలు); పాకము+తప్పెన్‌= పరిపక్వత 
కోలుపోయాయి అనగా ఇప్పుడు చేయిమించి పోయిందని భావం. 

తాత్సర్యం: 'ఓ వ్యాసమహర్షీ! మీరు నామీదగల (ప్రేమతో పూర్వం కూడా ఈ విధంగా నాకు హితోపదేశం చేశారు. 
కర్తవ్యం బోధించారు. ఇదివరలో నేను కూడా నా కొడుకులకు బుద్ది చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. వారు 
నా అదుపు తప్పిపోయారు. వారిని ఆజ్ఞాపించగల శక్తిసామర్థ్యాలు నాకు లేవు. నా యెడ తప్పులేదని మీరు గ్రహించ 
ప్రార్థన. దయచేసి నాకు హితవు చెప్పవద్దు. చెప్పి లాభం లేదు. నేను ఇప్పుడు ఇంక చేయగలిగింది ఏమీ లేదని 
తమకు మనవి చేస్తున్నాను. 


విశేషం: “పాకము తప్పె కార్యములో చక్కని చిక్కని పదగుంఫనం. శాంతి చేకూర్చటం - మంచి పనే. కానీ అది జరిగే పనికాదు 
అని ధృతరాష్ట్రుడు వ్యాసుడితో అన్నాడు. ధృతరాష్ట్రుడి శీలానుశీలనానికి ఈ పద్యం తోడ్పడుతుంది. ధృతరాష్ట్రుడు తెలిసిన 
మూర్భుడు. మహాభారతంలోని విచిత్రపాత్ర. 


వ. అనినవిని పరాశరసూనుండది యట్లుండ ని మ్మింక నేనేమియుం జెప్పవలయు నది గలదే? యని పలికిన 
నాంబికేయుండు గయ్యంబున గెలుపు దెలుపు నిమిత్తంబు లడిగిన నమ్మునివరేణ్యుండు వహ్నులు 
హోమకాలంబునం బుణ్యగంధములతో+ బ్రదక్షిణార్లు లగుటయు భేరీ ప్రముఖంబులు గంబీర ఘోషంబు 
లగుటయు వాయువు లనుకూల మృదు మనోహర ప్రచారంబు లగుటయు నివి మొదలుగా. గొన్ని శుభ 
సూచకంబులు నిర్దేశించి, 'కొంచెంబు పెద్ద యన లేదు; సమరంబున జయంబు దైవాధీనంబు గావునం 
బెద్దలు పెన(కువ లొప్పవని చెప్పుదు; రేను బోయివచ్చెద నని చెప్పి సముచిత ప్రకారంబున నంతర్థానంబు 
సేసె: దదనంతరంబ యక్కౌరవేంద్రుండు గొండొకసేపు చింతించి నిట్టూర్పు నిగుడించి సంజయున 
కిట్లనియె. 14 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని (ధృతరాష్ట్రుడు) చెప్పగా విని; పరాశరసూనుండు= పరాశరుడి కొడుకు (వ్యాసుడు); 
అది+అట్టు+ఉండనిమ్ము= ఆ విషయం వదలిపెట్టుము; ఇంకన్‌= ఇకమీద; నేను+ఏమియున్‌+చెప్పవలయునది+కలదు+ఏ?= నేను 
చెప్పవలసింది ఏమైనా ఉన్నదా?; అని+పలికినన్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= అంబిక కొడుకైన ధృతరాష్ట్రుడు; కయ్యంబునన్‌= 
యుద్దంలో; గెలుపు+తెలుపు+నిమిత్తంబులు= విజయాన్ని సూచించే శకునాలు; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+ముని+వరేణ్యుండు= 
మునులలో శ్రేష్టుడైన వాడు- వ్యాసుడు; వహ్నలు= అగ్నులు; హోమ+కాలంబునన్‌= హోమం చేసే సమయంలో; పుణ్య+గంధంబులతోన్‌= 
మంచి వాసనలతో; దక్షిణ+అర్చులు+అగుటయున్‌= కుడివైపునకు వ్యాపించే మంటలుగలవి కావటం; భేరీ ప్రముఖంబులు=భేరి 
మున్నగు యుద్ద వాద్యాలు; గంభీర+ఘోషంబులు+అగుటయున్‌= (ప్రస్ఫుటమైన ధ్వనులతో కూడినవి కావటం; వాయువులు= 
గాలులు; అనుకూల+మృదు+మనోహర+(ప్రచారంబులు+అగుటయున్‌= వాలుగా మెల్లగా చల్లగా వీస్తూ ఉండటం. ఇవి+మొదలు గాన్‌= 
ఇటువంటివి; కొన్ని శుభసూచకంబులు= కొన్ని మంచి శకునాలను; నిర్దేశించి= ప్రత్యేకంగా చెప్పి; కొంచెంబు పెద్ద+అనన్‌ లేదు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 9 


(సంఖ్యలో) కొంచెం ఎక్కువ అనే తేడా ముఖ్యం కాదు; సమరంబునన్‌= యుద్దంలో; జయంబు= గెలుపు; దైవ+అధీనంబు= 
భగవంతుడి చేతిలో ఉన్నట్టిది; కావునన్‌= కాబట్టి; పెద్దలు= వృద్దులు (జ్ఞానులు); పెనకువలు= కలహాలు; ఒప్పవు+అని= మంచివి 
కావని; చెప్పుదురు= అంటారు; ఏను+పోయివచ్చెదన్‌= నేను వెళ్ళుతున్నాను; అని+చెప్పి= అని వచించి; సముచిత+(ప్రకారంబునన్‌= 
ఉచిత రీతిని; అంతర్జానంబు+చేసెన్‌= మాయమయ్యాడు; తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; ఆ కౌరవ+ఇంద్రుండు= 
కౌరవులలో శ్రేష్టుడు= ధృతరాష్ట్రుడు; కొండొకసేపు= కొంత కాలం; చింతించి= ఆలోచించి; నిట్టూర్పు నిగుడించి= దీర్హ 
నిశ్చాసంచేసి; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసుడు “అది అట్టా ఉంచుము, ఇంక నేను చెప్పవలసింది 
ఏమైనా ఉన్నదా?” అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు 'యుద్దంలో గెలుపును సూచించే శకునాలను తెలుపు” 
మని అడిగాడు. వ్యాసుడు చెప్పిన మాటలు: “హోమకాలంలో అగ్నులు పుణ్యపరిమళాలు వెదచల్లుతూ 
సవ్య(ప్రదక్షిణంగా చక్కగా వెలుగొందుతాయి. వాలుగాలులు మనోహరంగా వీస్తాయి. భేరీలవంటి యుద్ద వాద్యాల 
నుండి చక్కని చిక్కని ధ్వనులు వినిపిస్తాయి” అని చెప్పాడు. 'అంతేగాక- యుద్దంలో విజయం సంఖ్యాబలం 
మీదకాక దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కలహం మంచిది కాదని పెద్దల ప్రవచనం” అని 
చెప్పి అతడు అంతర్జానమైనాడు. ధృతరాష్ట్రుడు కొంతసేపు చింతిస్తూ వేడి నిట్టూర్పులు విడిచి సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు: 


ఉ. భూమికి. గాగ బ్రాణముల పోక దలంపక రౌద్ర ఘోర సం 
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు; నెంత దీపొకో 
భూమి; మునీంద్రసంగతి సుబుద్ధము నీకు జగంబు; నాకు నీ 
భూమి తెటింగు సెప్పుము ప్రబోధ నిరూఢముగా సమస్తమున్‌. 15 


ప్రతిపదార్థం: తొల్లియున్‌= పూర్వకాలంలోకూడా; రాజులు= ప్రభువులు; భూమికిన్‌+కాంగన్‌= భూమిని సంపాదించటం కోసమై; 
ప్రాణముల+పోక+ తలంపక= ప్రాణాలు పోతాయి అనే జంకు లేకుండా; రౌద్ర+ఘోర+సం[గ్రామమున్‌= భయంకరమూ, దారుణమూ 
అయిన యుద్దాన్ని; చేయుచుండుదురు= సలుపుతూ ఉంటారు; భూమి= పుడమి; ఎంత+తీపి+ఒకో!= ఎంత ఇష్టమైనదో; 
ముని+ఇంద్ర+సంగతిన్‌= శ్రేష్టులైన బుషులతో నీకుగల పరిచయం వలన; జగంబు= (ప్రపంచం; నీకున్‌= నీకు; సుబుద్దము= 
బాగుగా తెలిసినటువంటిది; నాకున్‌= నాకు (ఇది ధృతరాష్ట్రుడు చెప్పుతున్న మాట); ఈ+భూమి+తెణంగు= భూమి తీరుతెన్నులు; 
సమస్తమున్‌= సర్వమును; ప్రబోధ+నిరూఢము గాన్‌= తేటతెల్లమయ్యేట్టుగా; చెప్పుము= వివరించుము. 


తాత్పర్యం: 'ఓ సంజయా! రాజులు భూమి కోసమై (ప్రాణాలకు తెగించి, భయంకరమైన పోరాటాలు చేస్తారు. 
ఇది పూర్వకాలంనుండి సాగుతున్న జరుగుతున్న విషయం. భూమి అంటే రాజులకు ఎంత తీపియో కదా! నీకు 


బుషివరేణ్యులతో గాఢపరిచయం ఉంది. నీ కీ జగత్తులోని విశేషాలన్నీ తెలుసు. కాబట్టి నాకు ఈ భూమి విషయాలు 
అన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పుము. 


విశేషం: (1) సంజయుడు ధృతరాచిష్రుడికి భూమి విశేషాల వివరాలు చెప్పుతాడు. అనగా సంస్కృత మహాభారత రచనా కాలం 
నాటి భూమిని గూర్చిన పరిజ్ఞానం మనకు తెలుస్తుంది. పందొమ్మిదవ శతాబ్దినాటికిగాని- మానవులకు - భూ పరిపూర్ణ పరిజ్ఞానం 
లభించలేదు. సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే భారతీయులకు ఏర్పడిన భూ పరిజ్ఞానం ఎన్నదగినది. ఆనాడు ఇతర 
దేశీయులకు అంతటి పరిజ్ఞానం లేదనే చెప్పవచ్చును. 


(2) ఇక రెండవ అంశం. మహాభారత సం[గ్రామం జరుగబోతున్నది. అది అవశ్యం. తత్‌క్షణం వినవలసినది కదా! పానకంలో 
పుడకవలె ఈ భూగోళ వర్షనం ఏమిటి? అని పలువురు చేసే విమర్శ సమంజసమైనదే. అయితే మహాభారతం సమకాలీన విజ్ఞాన 
సర్వస్వంగా తీర్చిదిద్దాలనే రచయిత ఆకాంక్షకు ఈ ఘట్టం ఒక ఉదాహరణ. కథకు తాత్కాలికమైన అంతరాయం కలిగిన మాట 
నిజమే కాని మహాభారతానికి ఇది విజ్ఞాన పుష్టి కలిగించింది. 


వ. అనిన విని సంజయుం డతని కిట్లను 'నా యెటింగి నంతయు నెలింగించెద భూతత్వప్రకారం 
బవధరింపుము.’ 16 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్న ఆలకించి; సంజయుండు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= ధృతరా ష్రుడికి 
ఈ విధంగా చెప్పాడు; నా+ఎణింగిన+అంతయున్‌= నాకు తెలిసిన మేరకు; భూ+తత్త్య+ప్రకారంబు= భూమికి సంబంధించిన 
స్వభావాల తెరగు; అవధరింపుము= (శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్న విని, సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ 
ధృతరాష్ట్ర మహారాజా! నాకు తెలిసిన మేరకు నీకు భూగోళ విషయాల నన్నీ తేటతెల్లంగా వివరించి చెప్పగలను. 
శ్రద్దగా వినుము.” 


విశేషం: (1) భూమి సువిశాలమైనది. మహాభారత రచనా కాలంలో భూగోళపరిజ్ఞానం తక్కువ. అయితే ప్రజలలో ఆసక్తి ఎక్కువ 
అని ధృతరాష్ట్రుని ప్రశ్న వలన తెలుస్తున్నది. కౌరవులు పాండవులు భూమి కోసమే యుద్దం చేస్తున్నారు. నిజమే. అయితే వారు 
చేరింది కురుక్షేత్రంలో. వారి రాజ్య విస్తీర్ణం - భూగోళంతో పోల్చిచూస్తే - అత్యల్ప భాగమే కదా. ఆ విషయం ధృతరాష్రునకు 
- సంజయుడికీ కూడా తెలుసు. కురుక్షేత్రంలో యుద్దం చేసింది ఆనాడు కౌరవ పాండవ సేనలు మాత్రమే కాదు. భూగోళంలోని 
పలు (ప్రదేశాల నుండి సేనలు అక్కడకు చేరాయి. ఈ ఘట్టంవలన రెండు విషయాలు తెలుస్తున్నవి. (1) ఆనాటి ప్రజలలో భూగోళ 
విజ్ఞానంపై గల జిజ్ఞాస. (2) ఆనాటి విజ్ఞాలకు భూగోళ విషయకంగా గల పరిమిత పరిజ్ఞానం. 


సంజయుడు ధృతరాష్టునకు భూపరినూణంబు సెప్పుట (సం.6-5-9) 


తే. “అధిప! నానా ప్రకార చరాచరంబు । లింద వేర్వేట జనియించు, నింద పెరుగు, 
బిదప నింద యడంగు; నీ పృథ్వి దాన । సకలమునకు( బరాయణస్థాన మరయ. 17 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ఓ ధృతరాష్ట్ర); ఇంద= ఇందే (ఈ భూమియందే); నానా+(ప్రకార+చర+అచరంబులు= 
పెక్కు తెరగులైనవి- కదిలేవి, కదలనట్టివి; వేర్‌+వేణ= వేరువేరుగా; జనియించున్‌= పుట్టుతాయి; ఇందున్‌+అ= ఈ 
భూమిమీదనే; పెరుంగున్‌= అభివృద్ది చెందుతున్నవి; పిదపన్‌= తరువాత; ఇంద= ఈ భూమియందే; అడంగున్‌= నశి 
స్తున్నవి; అరయన్‌= విచారించగా ఈ+పృథ్వి= ఈ భూమి; సకలమునకున్‌= అన్నింటికిని; పరాయణ+స్థానము= 
ఆధారమైన చోటు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ భూమిమీదనే చరాచరాలన్నీ పుట్టుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, 
నశిస్తూ ఉంటాయి. ఈ భూమియే అన్నిటికీ ఆధారమైన చోటు. 


విశేషం: భూమిమీది భూతకోటిని పూర్వికులు (1) చరములు (2) అచరము లని విభాగించి ఉన్నారు. చరములు ప్రాణికోటి 
మనుష్యులు, జంతువులు మున్నగు భూతాలు. అచరములు - కొండలు చెట్టు నదులు - మొదలైనవి అచరాలుగానే పరిగణించ 


బడాయి. 
యి 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 11 


వ. అదియునుంగాకవిను మాకాశంబునకు గుణంబు శబ్దంబు, వాయువునకు శబ్ద స్పర్శంబులును, దేజంబునకు 
శబ్ద స్పర్శ రూపంబులును, నప్పులకు శబ్ద స్పర్మరూప రసంబులును గుణంబులు; పృథివికి శబ్ద స్పర్శ రూప 
రసగంధాత్మకం బైన గుణసముదయం బంతయుం గలదు గావున నిమ్మహా భూతంబు లేనింటిలోనం బృథివి 
యెక్కుడు; దీని యున్న విధంబు వివరించెద నాకర్ణింపుము. 18 


ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అంత మాత్రమేకాక; వినుము; ఆకాశంబునకున్‌= నింగికి; గుణంబు= లక్షణం; శబ్దంబు= 
నాదం; వాయువునకున్‌= గాలికి; శబ్ద, స్పర్శంబులును= నాదం మరియును తాకుడు; తేజంబునకున్‌= ప్రకాశానికి; శబ్ద, స్పర్శ, 
రూపంబులును= నాదం, తాకుడు, ఆకారమున్నూ; గుణంబులు= లక్షణాలు; అప్పులకున్‌= నీళ్ళకు; శబ్ద స్పర్శ్భరూపరసంబులును= 
నాదం, తాకుడు, ఆకారము, (ద్రవం, గుణంబులు= లక్షణాలు; పృథివికిన్‌= భూమికి; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ+ ఆత్మకంబు+ 
అయిన= నాదం, తాకుడు, ఆకారం, (ద్రవం, వాసనలతో కూడిన; గుణ, సముదయంబు+ అంతయున్‌= లక్షణాల సముదాయం 
అంతా; కలదు= ఉన్నది; కావునన్‌= కాబట్టి; -ఈ+మహా+భూతంబులు+ఏనింటిలోనన్‌= ఈ పంచభూతాలలో; పృథివి= భూమి; 
ఎక్కుడు= అధికమైనది; దీని+ఉన్న+విధంబు= ఈ భూమి యొక్క యదార్ధమైన తెరగు; వివరించెదన్‌= తెల్లముగా చెప్పగలను; 
ఆకర్షింపుము= ఆలకించుము. 


తాత్సర్యం: అంతేకాక ఆకాశానికి లక్షణం శబ్దం; వాయువునకు లక్షణాలు రెండు. అవి- శబ్దం తాకుడు; తేజానికి 
లక్షణాలు శబ్ద స్పర్శ రూపాలు; నీటికి లక్షణాలు శబ్దస్సర్శరూపాలేకాక (ద్రవత్వంగూడ. భూమికి శబ్దస్సర్శరూప 
రసాలతోపాటు వాసన గూడ ఉన్నది. అనగా పంచభూతాల లక్షణాలు అన్నీ భూమికి ఉన్నాయి. అందుచేత 


భూతాలలో పంచభూతాలు ఎన్నదగినవి. పంచభూతాలలో భూమి ఎన్నదగినది. గొప్పది. 


సీ. ధాత్రీశ! మేరువు దక్షిణంబున సుద । ర్మన మను నభిధానమున౦ బ్రభూత 


విస్తార మై రెండువేలు నేనూటు యో । జనముల పొడవునై సరస మధుర 
విపుల శాశ్వత ఫలవితతి సమేతమై । యొక్క జంబూతరు వొప్పియుండు 
దాని పండులు మహీస్టలి మహారవముగ । ననిశంబు బడి రాలి యవియుచుండు 


ఆ.  వానిరసము పొంగి వాహినీ మూర్తి న । న్నగమునకు€ బ్రదక్షిణంబు గాగ 
నొరసికొనుచుం దిరిగి యుత్తరకురు భూము । లందు. జొచ్చి పాటు నంబునిధికి. 19 


ప్రతిపదార్థం: ధాత్రీ+ఈశ!= ఓ రాజా!; మేరువు= మేరువు అనే పేరుగల పర్వతానికి; దక్షిణంబునన్‌= దక్షిణ దిక్కున; 
సుదర్భనము+అను+అభిధానమునన్‌= సుదర్శనం అనే పేరుతో; ప్రభూత+విస్తారము+ఐ= మిక్కిలి నిడివి కలిగినదై రెండువేల, 
యేనూణు, యోజనముల; పొడవును+ఐ= రెండువేల అయిదు నూర్ల ఆమడల పొడవు గలిగిందై; సరస+మధుర+ 
విపుల+శాశ్యత+ఫల+వితతి+సమే తము+ఐ= తియ్యని ద్రవాలతోనూ; ఎల్లప్పుడు ఉండే పెక్కు పండ్ల సముదాయంతో కూడి 
ఉండే; ఒక్క+జంబూ+తరువు= ఒక నేరేడు చెట్టు; ఒప్పి+ఉండున్‌= వర్ణిల్లుతుంటుంది; దాని+పండులు= ఆ (నేరేడు) చెట్టు 
పండ్లు; మహీ+-స్టలిన్‌= భూభాగంమీద; మహా+రవమున్‌= పెద్ద ధ్వనితో; అనిశంబున్‌= ఎల్లప్పుడును; పడి+రాలి+అవియుచున్‌+ 
ఉండున్‌= (క్రిందపడి చెల్లాచెదరై పగలిపోతూ ఉంటాయి; వాని+రసము+పొంగి= ఆ పండ్ల ద్రవం పొంగిపోయి; వాహినీ+మూర్తిన్‌= 
ఏరు ఆకారంలో; ఆ+నగమునకున్‌= ఆ చెట్టుకు; ప్రదక్షిణముగన్‌= కుడినుండి ఎడమ వైపునకు చుట్టు దిరిగి; ఒరసి కొనుచున్‌= 
రాసుకొంటూ; తిరిగి= (మలుపు) తిరిగి; ఉత్తర+కురు+భూములందున్‌= కురుభూమికి ఉత్తరంగా ఉన్న ప్రదేశాలలో; చొచ్చి= 
ప్రవేశించి; అంబునిధికిన్‌= సముద్రంలో చేరేటట్టు; పాణున్‌= (ప్రవహిస్తుంది. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! మేరుపర్వతానికి దక్షిణంగా 'సుదర్శనం' అనే పేరుగల పెద్ద (ప్రదేశం ఉన్నది. 
అది మిక్కిలి విస్తీర్ణం కలది. దాని పొడవు రెండు వేల ఏబది నూర్ల యోజనాలు. అందులో ఒక జంబూ వృక్షం 


(నేరేడు చెట్టు) ఉన్నది. ఆ చెట్టు నుండి పండ్లు పెద్ద చప్పుడుతో నేలమీదపడి విచ్చుతాయి. ఆ పండ్ల రసం 
పెద్ద ఏరుగా తయారయి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి, పొంగి పొరలి ఉత్తర కురుభూముల గుండా ప్రవహించి 
తుదకు సముద్రాన్ని చేరుకుంటుంది. 


విశేషం: 1. యోజనము అనగా సుమారు ఎనిమిది మైళ్ళు అని నేటి పండితుల అంచనా. 

2. “భరత వర్షే భరతఖండే మేరోర్షక్షిణ దిగ్భాగే జంబూద్వీపే” ఇది సంకల్పంలోని భాగం. మేరు పర్వతం - ఉత్తర ధ్రువ 
ప్రాంతంలోనిది. సూర్యచం(ద్రాది గ్రహాలు మేరువుచుట్టూ ప్రదక్షిణం చేస్తాయని వర్షన. అనగా ప్రాచీన భారతీయులకు ఉత్తర 
ధువప్రాంతం తెలిసినట్టే. 


వ. _జంబూనది యనం బరంగిన యా తరంగిణి నీరు సో(కిన చోటెల్లను సువర్ణం బగుటం జేసి కనకంబునకు 
జాంబూనదం బను నామంబునుం గలిగె( దదీయ జలపానంబు సేసిన మానవులకు ముదిమియుం 
దెవులును దప్పియు లే వని చెప్పుదు; రయ్యేటి పడమటం బెరింగి పటిపు గలిగి శరనిధిచందంబున 
జంబూషండంబు గాటుకొనుచుండు; నింతటికిం గారణంబయిన యాజంబూవృక్షంబు పేర నీ ద్వీపంబు 
జంబూ ద్వీపంబు; జంబూద్వీపంబును సుదర్శన ద్వీపంబు నన నెగడి లవణ సముద్ర ముద్రితం బయి 
పొలుచు నద్దీవియందు. 20 


ప్రతిపదార్థం: జంబూనది+అనన్‌+పరంగిన= జంబూనది అనే పేరుతో ఒప్పిన; ఆ+తరంగిణి= ఆ నది; నీరు= జలం; సోంకిన+ 
చోటు+ఎల్లను= పారినస్థలం అంతా; సువర్లంబు+అగుటన్‌+చేసి= బంగారుగా మారటంచేత; కనకంబునకున్‌= బంగారానికి; 
జాంబూనదంబు= 'జాంబూనదం' అనే నామంబు= పేరు కలిగెన్‌= ఏర్పడింది; తదీయ+జలపానంబు+చేసిన= ఆ నది నీరు 
త్రాగిన; మానవులకున్‌= మనుజులకు; ముదిమియున్‌= ముసలితనం; తెవులును= రోగమును; దప్పియున్‌= దాహమును; 
లేవు+అని+చెప్పుదురు= ఉండవు అని (ప్రజలు) చెప్పుతూ ఉంటారు; ఆ+ఏటి+పడమటన్‌= ఆ నదియొక్క పడమటి దిక్కున; 
పెరింగి= విస్తరించి; పజపు+కలిగి= వైశాల్యం ఉండి; శరనిధి+చందంబునన్‌= సముద్రంవలె; జంబూ షండంబు= నేరేడు చెట్టు 
గుంపు; కాజుకొనుచుండున్‌= విస్తరించి ఉంటుంది; ఇంతటికిన్‌+కారణంబు+అయిన= ఇంతటికి హేతువయిన; ఆ జంబూ+వృక్షంబు= 
ఆ నేరేడు చెట్టు; పేరన్‌= పేరుమీద; ఈ+ద్వీపంబు= ఈ దీవి; జంబూ+ద్వీపంబు= జంబూద్వీపము అను పేరుగలదియును; 
సుదర్శన ద్వీపంబు+అనన్‌+నెగడి= సుదర్శన ద్వీపం అనే పేరుతో విలసిల్లి; లవణ+సము[ద్ర+ముద్రితంబు+అయి= ఉప్పునీటి 
సముద్రంతో చుట్టబడి; పొలుచున్‌= విలసిల్లుతుంది; ఆ+దీవియందున్‌= ఆ (జంబూద్వీపంలో). 


తాత్పర్యం: జంబూనది అనే పేరుగల ఆ నది ప్రవహించే చోటులు అన్నీ బంగారంగా మారిపోవటం చేత బంగారానికి 
'జాంబూనదము” అనే పర్యాయపదం ఏర్పడింది. ఆ నదీ జలం (త్రాగిన వారికి ముసలితనం రాదు. ఏ రోగం 
రాదు, దాహం ఉండదు అని అంటారు. ఆ నదికి పశ్చిమదిక్కున నేరేడు చెట్ల గుంపు విస్తరించి ఉంటుంది. ఆ 
చెట్టు పేరుమీద ఆ ప్రాంతానికి జంబూద్వీపం అనే పేరు ఏర్పడింది. దానికే సుదర్శన ద్వీపం అని మారుపేరు. 
ఆ ద్వీపానికి చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉంటుంది. ఆ ద్వీపంలో. 


సీ. నిడుపునం దూర్పును బడమర నై రెండు । గడలు నంభోనిధి గదిసి యుండు 


రత్నమయంబులు రమణీయములు సాధ్య । సిద్ద చారణ గణసేవితములు 
నై హిమాచలమును, నావల హేమకూ । టంబును, నట నిషధంబు నొప్పు; 
లలితంబు లైన నీల శ్వేత శృంగవం | తంబులు గ్రమమున( దనరి పొలుచు; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 13 


ఆ. నివుల మూ(టి కవల నవుల యమ్మూటికి । నివలం దేజరిల్లు దివిజ నగము 
గమలకర్ణికానుకారియై కాంచన । మణిమయత్వ మహిమ మహిత మగుచు. 21 


ప్రతిపదార్థం: నిడుపునన్‌= పొడగున; తూర్పును+పడమరను+ఐ= తూరుపు దిక్కున, పడమటి దిక్కున; రెండు+కడలున్‌= 
రెండు వైపుల; అంభోనిధి= సముద్రం; కదిసి+ఉండున్‌= వ్యాపించి ఉంటుంది; రత్సమయంబులు= రత్నాలతో కూడినవి; 
రమణీయములు= అందమైనవి; సాధ్య, సిద్ద, చారణ, గణ, సేవితములు+ఐ= సాధ్యులు, సిద్దులు, చారణులు అనే దేవతా 
సమూహాల చేత సేవించబడునవి అయి; హిమ+అచలము= హిమవత్సర్వతం; ఆవల= ఆపైన; హేమకూటంబును= హేమకూటం 
అనే కొండ; అట= ఆ ప్రదేశంలో; నిషధంబున్‌= నిషధమనే కొండ; ఒప్పున్‌= విలసిల్లుతూ ఉంటుంది; లలితంబులు+ఐన= 
సుకుమారాలైన; నీల, శ్వేత, శృంగవంతంబులు= నల్లని తెల్లని శిఖరాలుగల కొండలు; 'క్రమమునన్‌= వరుసగా; తనరి= ఒప్పి; 
పొలుచున్‌= వెలుగొందుతాయి; ఇవులన్‌= ఇటువైపు; మూంటికిన్‌+అవల= మూడు (పర్వతాలకు) అవలి వైపు; ఆ+మూంటికిన్‌+ఇవల= 
ఆ మూడు కొండలకు ఇవతలి వైపు; దివిజనగము= వేలుపు కొండ (మేరుపర్వతం); కమల+కర్లికా+అనుకారి+ఐ= పసిడి 
తామరలను పోలు దుద్దులవలె భాసిస్తూ; కాంచన+మణిమయత్వ+మహిమన్‌= బంగారంతో, మణులతో పొదుగబడిన 
గొప్పదనంతో; మహితము+అగుచున్‌= గొప్పది అవుతూ; తేజరిల్లున్‌= ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: ఆ దీవికి తూర్పు, పడమర దిక్కులందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. ఇక ఇరువైపుల దేవతా 
జాతులతో కూడిన హిమాలయ పర్వతాలు హేమ కూట పర్వతం నిషధ పర్వతాలు ఉంటాయి. అవి నల్లని తెల్లని 
శిఖరాలతో విరాజిల్లుతూ ఉంటాయి. ఆ మూడింటికి ఇటు అటు వేల్పుకొండ తామరపువ్వునందలి దుద్దువలె 
సువర్షమణిమయమై వెలుగొందుతుంటుంది. 


విశేషం: సిద్దులు, సాధ్యులు, చారణులు దేవతలలోని జాతులు. సిద్దులు అణిమాది మహిమలు గలవారు. సాధ్యులు (పన్నిద్దరు); 
మనువు రాజమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు మున్నగువారు పరిణామశీలురు. చారణులు: నానా ప్రదేశాలలో 
సంచరించేవారు. వీరు లోకోత్తరుల చరిత్రలు గానం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. 


తే. అతిద్భఢం బగుపాంతు పదాటువేల | యోజనము లంద్రు; దానికి రాజముఖ్య 
విందు మెనుబదినాలుగువేల యోజ । నంబులని హేమధాత్రీధరంబు పొడవు. 22 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజులలో గొప్పవాడా, (ఓ ధృతరాష్ట్ర) మహారాజా]; దానికిన్‌= ఆ మేరుపర్వతానికి; అతి దృఢంబు+ 
అగు+పాంతు= మిక్కిలి బలంగల పునాది; పది+ఆణు+వేల+యోజనములు+అం(ద్రు= పదారువేల యోజనాలు అని అంటారు; 
హేమ+ధాత్రీధరంబు+పొడవు= బంగారుకొండ నిడివి; ఎనుబది+నాలుగువేల+యోజనంబులు= ఎనభైనాలుగు వేల యోజనాలు; 
అని= అని; విందుము= వింటాము. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ మేరుపర్వతపు పునాది మిక్కిలి లోతైనది, బలమైనది. దాని లోతు పదారువేల 
యోజనాలు అని అంటారు. ఆ మేరుపర్వతం పొడవు ఎనభైనాలుగువేల యోజనాలు అని వింటాం. 


వ. _ఇవ్విధంబున భూమధ్యంబున నున్న యమ్మేరుమహీధరంబున దేవతలును, దేవమునులును, గంధర్వ 
కింపురుషాది దేవయోనులును, దేవేంద్ర ప్రముఖ దిక్సతులును, బరమేష్టియుం దత్తత్త్పదేశంబులC బుణ్య 


వర్తనంబులం బరమ సుఖంబు లనుభవింతు; రుత్తరతటంబునం గర్దికారవనంబున గౌరీసమేతుండై 
సిద్దగణంబులు పరివేష్టింప విశ్వేశ్వరుండు విహరించుచుండు. 23 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; భూ+మధ్యంబునన్‌+ఉన్న= భూమికి మధ్యగా ఉన్న; ఆ+మేరు+మహీధరంబున= 
ఈ మేరు పర్వతంమీద; దేవతలును= వేల్పులు; దేవమునులు= దేవలోకంలోని బుషులు; గంధర్వ, కింపురుష+ఆది, దేవ 


యోనులును= గంధర్వులు, కింపురుషులు మున్నగు దేవతల సంతతులూ; దేవ+ఇంద్ర ప్రముఖదిక్‌+పతులును= దేవేంద్రుడు 
మొదలుగాగల దిక్సాలకులూ; పరమేస్టియును= బ్రహ్మదేవుడూ; తత్‌+తత్‌+ప్రదేశంబులన్‌= ఆయా స్థలాలలో; పుణ్యవర్తనంబులన్‌= 
మంచి కార్యాలను చేస్తూ; పరమ+సుఖంబులు+అనుభవింతురు= మిక్కిలి గొప్పవైన సౌఖ్యాలను అనుభవిస్తారు; తత్‌+తీర+తటంబున్‌= 
ఆ సానువులలో; కర్లికార, వనంబునన్‌= కొండ గోగుపూల తోటలలో; గౌరీ+సమేతుండు+ఐ= పార్వతీదేవితో కూడినవాడై; సిద్ద+ 
గణంబులు= సిద్దులు అనెడి దేవతల గుంపులు; పరివేష్టింపన్‌= చుట్టూ చేరి కొలువగా; విశ్వే శ్వరుండు= శివుడు; విహరించుచుండున్‌= 
తిరుగుతూ ఉంటాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా భూమికి మధ్యలో ఉన్న మేరుపర్వతంపై దేవతలు వివిధ వర్గాలు, దేవేంద్రుడు, (బ్రహ్మ 
మున్నగువారు తిరుగాడుతూ ఉంటారు. ఆ కొండ సానువులలో పార్వతీ సమేతుడై శివుడు విహరిస్తూ ఉంటాడు. 


విశేషం: గంధర్వులు దేవతలలో ఒక తెగ. సంగీత పరాయణులు. కింపురుషులు, అశ్యముఖం, నరశరీరంగల దేవతలు. 


క, తొమ్మిది ఖండములై వ। ర్షమ్ము లనం జాల నొప్పెస(గు జంబూద్వీ 
పమ్మున జనపదములు విను |; మమ్మహితాంశములు దెలియ ననువర్ణింతున్‌. 24 


ప్రతిపదార్థం: తొమ్మిది+ఖండములు+ఐ= తొమ్మిది భాగాలుగా ఏర్పడి; వర్షమ్ములు+అనన్‌= వర్షములు అనే పేరుమీద; 
చాలన్‌+ఒప్పు+ఎసయగు= మిక్కిలి బాగుగా ఉండే; జంబూద్వీపమ్మునన్‌= జంబూద్వీపంలో; జనపదములు= జనులు నివసించే 
చోటులు (గ్రామాల సముదాయాలు); ఆ+మహిత+అంశములు= గొప్పవైన అందలి విశేషాలు; తెలియన్‌= తెలిసేటట్టుగా; 
అనువర్షింతున్‌= వివరించి చెప్పగలను; వినుము= ఆలకింపుము. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. తొమ్మిది భాగాలుగా ఏర్పడిన జంబూద్వీపమును, అందలి 
జనపదాలను నీకు తెలిసేటట్టు వర్షించి చెప్పగలను. 


వ. ఉత్తర సముద్రంబు శృంగవంతంబు మధ్యమం బైరావతవర్షం బన నొప్పు; శ్వేత పర్వత శృంగవంతంబుల 
నడుము హైరణ్మియ వక్షం బనం బొలుచు నీలశైలోత్తర దక్షిణదేశంబులు గ్రమంబున రమణక వర్షంబును 
ననం జెలువమరు; మేరువునకుం బ్రాచ్య ప్రతీచ్యంబు లగు భాగంబులు వరుసన భద్రాశ్వ వర్షంబును 
గేతుమాలా వర్షంబును ననం బొగడొందు; హేమకూటోత్తర భూమి హరివర్షం బన నెగడు; హిమవంతంబు 
నక్కడయు నిక్కడయు నోలిన కింపురుష వర్షంబును భారత వర్షంబును ననం బెంపారు; ని ట్లున్న 
దీనియందు. 25 


ప్రతిపదార్థం: ఉత్తర సముద్రంబు= ఉత్తర దిశలో ఉన్న సముద్ర ప్రాంతం నుండి; శృంగవంతంబు= శృంగవంతం; 
మధ్యమంబు= మధ్యనున్న (ప్రదేశం; ఐరావత వర్షంబు+అనన్‌+ఒప్పున్‌= ఐరావత వర్షం అనే పేరుతో విలసిల్గుతుంది; 
శ్యేతపర్వత+శృంగవంతంబుల నడుము= శ్వేతపర్వతం శృంగవంత పర్వతం రెంటికి మధ్య; హైరణ్మయ వర్షంబు+అనన్‌= 
హైరణ్మయ వర్షం అనే పేరున; పొలుచున్‌= విలసిల్లుతుంది; నీల, శైల+ఉత్తర, దక్షిణదేశంబులు= నీలశైలానికి అటు ఉత్తరం, 
ఇటు దక్షిణంగా ఉన్న (ప్రదేశం క్రమంబునన్‌= వరుసగా; రమణక+వర్షంబును+అనన్‌= రమణక వర్షం అనే పేరుతో; 
చెలువు+అమరున్‌= శోభిల్లుతుంది; మేరువునకున్‌= మేరుపర్వతానికి; 'ప్రాచ్య+ప్రతీచ్యంబులు+అగు= తూరుపున పడమట 
ఉన్న ప్రదేశాలు; వరుసన= (క్రమంగా; భ(ద్రాశ్వవర్షం - కేతుమాలా వర్షం; అనన్‌+పొగడు+ఒందున్‌= అనే పేరులతో 
శోభిల్లుతున్నవి; హేమకూట+ఉత్తర భూమి= హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న (ప్రదేశం; హరి వర్షంబు+అనన్‌= 
హరివర్షం అనే పేరు మీద; నెగడున్‌= విలసిల్లుతుంది; హిమవంతంబు= హిమాలయ పర్వత ప్రదేశం; అక్కడయు+ఇక్కడయు= 
ఆ (ప్రదేశంలో మరియు ఈ (ప్రదేశంలో; ఓలిన= వరుసగా; కింపురుష+వర్షంబును= కింపురుష వర్షం అనే పేరుమీద; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 15 


భారత+వర్షంబును అనన్‌= భారత వర్షం అనే పేరుమీద; పెంపారున్‌= వర్దిల్లుతున్నాయి; ఇట్టు+ఉన్న= ఈ విధంగా ఉన్న; 
0౫ యె 2౧ (se 
దీనియందున్‌= ఈ భూమియందు. 


తాత్పర్యం: ఉత్తర సముద్రానికీ శృంగవంతం అనే పర్వతానికీ మధ్యలో గల (ప్రదేశానికి ఐరావతవర్షం అని పేరు. 
శ్వేతపర్వతం శృంగవంత పర్వతాల మధ్యలోగల (ప్రదేశం హైరణ్మయ వర్షం. నీల శైలానికి ఉత్తర దిక్కున దక్షిణ 
దిక్కునగల ప్రదేశం రమణక వర్షం. మేరు పర్వతానికి తూర్పు దిక్కులో ఉన్న ప్రదేశం భద్రాశ్వవర్షం. మేరు పర్వతానికి 
పడమర దిక్కులో ఉన్న ప్రదేశం కేతుమాలా వర్షం. హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కున గల (ప్రదేశం హరి 
వర్షం. హిమాలయ పర్వతానికి అవ్వలి గట్టున ఉన్న (ప్రదేశం కింపురుష వర్షం. హిమాలయ పర్వతానికి ఇవ్వలివైపున 
ఉన్న ప్రదేశం భారత వర్షం. ఈ విధంగా ఉన్న భూమియందు. 


విశేషం: మిక్కిలి ప్రాచీన కాలంలోనే భారతీయులు భూమి సువిశాలమైనదనీ విపుల విస్తీర్లమైనదనీ గుర్తించారు. 


క “భారతవర్షము( దొడంగి మ । హీరమణ! యుదీచ్యము లను నెక్కుడు బలస 
త్వారోగ్యాయుస్సుఖపు । ణ్యా రంభ గుణంబు లంతకంతకు నరయన్‌.” 26 


ప్రతిపదార్థం: మహీరమణ!= భూమిని రంజింపజేసేవాడా - ఓ రాజా! ధృతరాష్ట్ర మహారాజా!; భారత వర్షమునన్‌= భారత వర్షం 
అనే పేరుగల (ప్రదేశంలో (జంబూద్వీప ఖండమునందు); ఉదీచ్యములను= ఉత్తరదిశయందున్న ప్రదేశాలలో; తొడంగి= పూని; 
బల సత్య + ఆరో గ్య+ఆయుస్‌+సుఖపుణ్య+ఆరంభ+గుణంబులు= శక్తిసామర్ణ్యం, ఆరోగ్యం, ఆయుస్సు, సౌఖ్యం, పుణ్యకార్యాలు 
చేసే లక్షణాలు; అరయన్‌= పరీక్షించి చూడగా; అంతకున్‌+అంతకున్‌= ఒకదానికంటె మరియొక దానికి; ఎక్కుడు= హెచ్చుగా 
ఉంటాయి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భారతవర్షంలో ఉత్తర దిక్కుననున్న ప్రదేశాలలో ఉత్తరోత్తరంగా శక్తి సామర్థ్యం, 
ఆరోగ్యం, ఆయువు, సౌఖ్యం, పుణ్య కార్య నిర్వహణలు ఎక్కువగా కనుపిస్తాయి.” 


విశేషం: భారతదేశంలో ఉత్తర ప్రదేశాలు సంస్కృతికి నాగరకతకు కాణాచులు అని మహాభారత నిర్దేశం. ఆర్య నాగరికత, ఆర్షసభ్యత 
ఉత్తర ప్రదేశాలలో ఉద్భవిల్లి వికసించి దక్షిణానికి విస్తరించటం చరిత్రవేత్తలకు తెలిసిన విషయమే. 


వ. అనిన విని వైచిత్రవీర్యుండు 'సమస్తద్వీపంబులు సకలజలనిధులు నున్న పరిపాటియుం బ్రమాణంబులుం 
బ్రకాశంబుగ నెటింగింపు, మనుటయు, సూతసూనుండు జంబూద్వీప విష్కంభంబు కొలంది యెనుబదివేలు 
నాటు నూజు యోజనంబులు; దీని రెం డంతలు దొడంగి లవణేక్షు సురాఘృత దధి క్షీరశుద్ధ జలమయంబు 
లయిన మహార్ణవంబుల విష్కంభంబులు గ్రమంబున నొకటి కొకటి రెట్టి యై యుండు బ్లక్షద్వీప శాల్మలద్వీప 
క్రౌంచద్వీప కుశద్వీప శాకద్వీప పుష్కర ద్వీపంబుల విష్కంభంబులు జంబూద్వీప విష్కంభ ద్వి గుణ ప్రమాణంబు 
మొదలుగా నోలి నొకటి కొకటి యినుమడి యై యుండు; నయ్యాటు దీవులును జంబూ ద్వీపంబుకంటె 
నెల్లదానను బొగడ్త వడి యనేక పర్వతంబులను నానా నదులను బహు జనపదంబులను నొప్పి వరుస 
నొండొంటికి గుణవిశేషంబుల నధికంబు లై యుండు; నింతకుం గర్తయు భర్తయు హర్తయునై దుగ్ధాంబుధి 
యుత్తరంబునం గనకమయం బై యష్టచక్రంబును బ్రభూతభూతయుక్తంబును మనోజవంబును నగు 
మహనీయ శకటంబున వినోద పరాయణుం దైన నారాయణుండు వికుంఠనిధానుం డగుచు వైకుంఠాభిధా 
నంబున విఖ్యాతుండై విహరించుచుండు, నని చెప్పుటయు నతండు. 27 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; వైచిత్రవీర్యుండు= (విచిత్రవీర్యుడి కుమారుడైన) ధృతరాష్ట్రుడు; సమస్త 
ద్వీపంబులు= అన్ని ద్వీపాలు; సకల+జలనిధులు= అన్ని సముద్రాలు; ఉన్న; పరిపాటియున్‌= అను(క్రమం; (ప్రమాణంబులున్‌= 
కొలత(దు)లు; ప్రకాశంబుగన్‌= తేటతెల్లమయ్యేటట్టుగా; ఎతిగింపుము+అనుటయున్‌= తెలుపుము అని చెప్పగా; సూతసూనుండు= 
సూతుని కొడుకు సంజయుడు; జంబూద్వీప+విష్కంభంబు+కొలంది= జంబూద్వీపము యొక్క విస్తీర్ణం; ఎనుబదివేలు నాణునూణు 
యోజనంబులు= ఎనభై వేల ఆరువందల యోజనాలు; దీని+రెండు+ అంతలు= దీనికి రెండు రెట్టు; తొడంగి= పూని; లవణ+ఇక్షు, 
సురా+ఘృత, దధి, క్షీర శుద్ద జలమయంబులు+అయిన= ఉప్పునీరు, చెరకు, కల్లు, నేయి, పెరుగు, పాలు, మంచినీళ్ళతో కూడిన; 
మహా+అర్లవంబుల+విష్కంభంబులు= పెద్ద సముద్రాల విస్తీర్ణాలు; క్రమంబునన్‌= వరుసగా; ఒకటికి+ఒకటి= ఒకదాని కంటె 
ఒకటి; రెట్టి+ఐ+ఉండున్‌= రెండింతలుగా ఉంటాయి, ప్లక్షద్వీప, శాల్మల ద్వీప, 'క్రౌంచద్వీప, కుశద్వీప, శాక ద్వీప, పుష్కరద్వీప 
విష్కంభంబులు= ప్లక్ష, శాల్మల, (క్రౌంచ, కుశ శాక, పుష్కరాలు అనే పేరులుగల ద్వీపాల విస్తీర్ణాలు; జంబూద్వీప+ 
విష్కంభ+ద్విగుణ+(ప్రమాణాలు= జంబూద్వీప ప్రమాణానికి రెట్టింపు; మొదలుగాన్‌+ఓలిన్‌= మొదలైన వరుసలో ఒకటికి+ఒకటి= 
ఒకదానికి ఒకటి; ఇనుమడి+ఐ= రెండింతలు అయి; ఉండున్‌= ఉంటాయి; ఆ+ఆటబుదీవులును= ఆ ఆరు దీవులూ; 
జంబూద్వీపంబుకంటెన్‌ ఎల్లదానను= అన్ని రీతులలో; పొగడ్త+పడి= పేరుకు ఎక్కి; అనేక+పర్వతంబులను= పెక్కుకొండలతో; 
నానానదులను= పెక్కు ఏరులతో; బహు+జనపదంబులను= జనులు నివసించే పెక్కు ప్రదేశాలతో; ఒప్పి= విలసిల్లి; వరుసన్‌= 
క్రమంగా; ఒండు+ఒంటికిన్‌= ఒకదానికంటె ఒకటి; గుణ+విశేషంబులన్‌= మంచి లక్షణాలతో; అధికంబులు+ఐ+ఉండున్‌= 
అతిశయిల్లుతూ ఉంటాయి; ఇంతకున్‌= ఇన్నిటికి; కర్తయున్‌= నిర్మించేవాడును; భర్తయున్‌= పోషించేవాడును; హర్తయున్‌= 
లయించేవాడును; ఐ= అయి; దుగ్ధ్ర+అంబుధి+ఉత్తరంబునన్‌= పాలకడలి ఉత్తరపు దిక్కున; కనకమయంబు+ఐ= బంగారముతో 
నిండిన; అష్టవక్రంబును= ఎనిమిది అంచులు గల చ(క్రమునూ; ప్రభూత+భూత+యుక్తంబును= పెక్కు భూతములతో కూడినది; 
మనోజవంబును= మనస్సుతో సమానమైన వేగం కలిగినదియు; అగు= అయిన; మహనీయ శకటంబున్‌= గొప్ప వాహనంతో; 
వినోద+పరాయణుండు+ఐ= (క్రీడాసక్తుడై; వికుంఠ నిధానుండు= వికుంఠమునందు ఉండే వాడు; వైకుంఠ+అభిధానంబునన్‌= 
వైకుంఠుడు అనే పేరు గలిగినవాడై; విఖ్యాతుండు+ఐ= సేరుకెక్కినవాడై; నారాయణుండు విహరించుచుండున్‌= ఆనందంతో 
తిరుగుతూ ఉంటాడు; అని+చెప్పుటయున్‌= అని వచింపగా; అతండు= అతడు (ధృతరాష్ట్రుడు). 


తాత్సర్యం: “ధృతరాష్ట్రుడు తనకు సమస్త ద్వీపాల విస్తీర్ణాలు సమస్త సాగరాలున్న వరుసక్రమమంతా తెలుపుమని 
సంజయుడిని కోరినాడు. సంజయుడు, “జంబూద్వీప విస్తీర్ణము ఎనభైవేల ఆరునూరు యోజనములు”, దీనికి 
రెండింతలుగా లవణ, ఇక్షు, సుర, ఘృతదధి, క్షీర, శుద్ధజలమయంబులైన మహాసముద్రాల వైశాల్యాలు. జంబూ 
ద్వీప వైశాల్యానికి ఒకదానికొకటి రెండింతలుగా పక్షద్వీప, శాల్మలద్వీప, (క్రౌంచద్వీప, కుశద్వీప, శాక ద్వీప, పుష్కర 
ద్వీప వైశాల్యాలుంటాయి. ఈ ఆరు ద్వీపాలు జంబూ ద్వీపం కంటె అన్నింటిలోనూ పొగడబడుతూ అనేక 
పర్వతాలతో నానానదులతో బహుజనపదాలతో కూడి వరుసగా ఒకదాని కంటె మరొకటి గుణవిశేషంలో అధికమై 
ఉంటాయి. వీటన్నిటికి కర్తయై, భర్తయై, హర్తయై, క్షీర సాగరానికి ఉత్తరంలో కనకమయమైన ఎనిమిది చక్రాలతో 
పెక్కు భూతములతో కూడినది, మనోజవమైనది అయిన మహనీయ శకటం మీద నారాయణుడు వైకుంఠవాసుడై 
వైకుంఠుడను పేరుతో విహరించుచుండునని చెప్పినాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: 1. ద్వీపం అనగా నాలుగు వైపులా సముద్రంతో పరివృతమైన భూభాగం. 


2. ద్వీపాలపేర్టు సార్థకాలు. వాచ్యార్థం కాకపోవచ్చును. ప్లక్ష= జువ్వి, రావి; శాల్మల= బూరుగు చెట్టు, క్రాంచము= ఒకానొక 
పక్షి; కుశ= దర్భ; శాక= టేకుచెట్టు; పుష్కర= మెట్టతామర; అట్లే సముద్రాల పేరులు- లవణ= ఉప్పు; ఇక్షు= చెరకు; సురా= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 17 


కల్లు; ఘృత= నెయ్యి; దధి= పెరుగు; క్షీర= పాలు. ఈ పేరులు అన్నింటిని ఆలంకారికంగా జౌపచారికమైన అర్థాలలో 
స్వీకరింపవలెనని కొందరు పండితుల వాదం. ద్వీపాల పేరులు - అందలి వృక్ష విశేష ప్రాముఖ్య సూచకాలు అనీ సముద్రాల 
పేరులు వైవిధ్య సూచకాలు అనీ కొందరు పండితుల అభిప్రాయం. అలనాటి భూగోళ పరిజ్ఞానం పరిమితమైనదే కాని ప్రాచీనుల 
ఏతద్విస్తీర్ల వైవిధ్యాలను నిశితంగా ఊహించారు. 
క. -* భారతవర్షమునకు( గా(। గౌరవులును బాండవులును గాంక్షం గడు. బె 

లై రాసి యొండొరులతో+ । బోరం దెగి రిట్టి లుబ్దబుద్దులు గలరే? 28 
ప్రతిపదార్థం: భారత వర్షమునకున్‌+కాన్‌= భారతవర్షం అనెడు భూభాగం కోసమే కదా; కౌరవులును (దుర్యోధనుడు 
మున్నగువారు); పాండవులును (పాండురాజు కొడుకులు); కాంక్షన్‌= కోరికతో; కడున్‌+పెల్టు+ఐ, రాసి= మిక్కిలి కలహించి; 
ఒండొరులతోన్‌+పోరన్‌+తెగిరి= ఒకరితో ఒకరు యుద్దం చేయటానికి తెగించారు; ఇట్టి= ఈ విధమైన; లుబ్బ బుద్దులు= పిసినారి 
బుద్దిగలవారు; కలరు+ఏ?= ఉన్నారా? 
తాత్సర్యం: 'భారతవర్షం అనే భూభాగం కోసమే కదా కౌరవులు పాండవులు ఒకరితో ఒకరు పోరాడి వినాశనానికి 
పాల్పడ్డారు. ఇట్టి లోభబుద్ది కలవారు ఎక్కడైనా ఉన్నారా?” అని ధృతరాష్ట్రుడు వాపోయాడు. 
వ. అనిన విని యమ్మనుజపతికి సంజయుం డిట్లనియె. 29 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా (ధృతరాష్ట్రుడు చెప్పగా విని); ఆ+మనుజపతికిన్‌= ఆ రాజుకు (ధృతరాష్ట్రుడికి) సంజయుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అప్పుడు ధృతరాష్ట్రుడి మాటలు విని సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


ఆ. '“అధిప! పాండుసుతుల కరయంగ నతికాంక్ష । లేదు; లుబ్దబుద్ది నీదు సుతు(డు 
శకుని కటిపు విని యసన్నార్గవృత్తికిం। జొచ్చి యిట్టి యెడరు దెచ్చికొనియె. 30 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా); అరయంగన్‌= పరీక్షించి చూస్తే; పాండుసుతులకున్‌= పాండవులకు; 


అతికాంక్ష= అత్యాశ; లేదు= లేదు; లుబ్ద బుద్ది= పిసినారిఅయిన; నీదు+సుతు(డు= నీ కొడుకు (దుర్యోధనుడు); శకుని+ కణపు+విని= 
శకుని బోధ ఆలకించి; అసత్‌+ మార్గవృత్తికిన్‌+చొచ్చి= చెడు దారికిపోయి; ఇట్టి? ఎడరున్‌= ఈ కష్టస్థితిని; తెచ్చి కొనియెన్‌= తెచ్చికొన్నాడు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులకు అత్యాశలేదు. నీ కొడుకు దుర్యోధనుడు సహజంగా లోభి. 
పైపెచ్చు శకుని చెప్పుడు మాటలు విని చెడ్డదారిని పట్టి ఇట్టి ఆపదను తెచ్చికొన్నాడు. 


సంజయుండు ధృతరాష్తునకు భారత నర్వంబునం గల విశేషంబులు సెప్పుట (సం. 6-10-1) 
క తమ తమ దేశంబులకై | మిము గొని పాండవుల గెలుచు మెయికోలున భూ 
రమణులు. గొందటు వచ్చిరి । సమగ్ర సఖ్యమున( గూడు చందమున దగన్‌. 31 


ప్రతిపదార్థం: తమ+తమ+దేశంబుల్లై= తమ తమ రాజ్యాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో; మిమున్‌+కొని= మీ షక్షం వహించి; 
పాండవులన్‌+గెలుచు+మెయికోలునన్‌= పాండవులను జయించాలనే ఆలోచనతో; భూరమణులు కొందరు= కొంతమంది రాజులు; 
సమగ్ర+సఖ్యమునన్‌= పరిపూర్ణ స్నేహం చొప్పున; కూడు+చందమునన్‌= చేరేటటువంటి రీతిలో; తగన్‌= తగినట్టు; వచ్చిరి= (మీషక్షంలో) 
వచ్చి చేరారు. 

తాత్పర్యం: కొందరు రాజులు తమ తమ రాజ్యాలు సంరక్షించుకోవాలనే స్వార్ధబుద్దితో మీమీద పరిపూర్ణ స్నేహం 
ఉన్నట్టుగా పైకి నటిస్తూ మీ పక్షంలో వచ్చి చేరి పాండవులను గెలువదలచారు. 


తే. వారి నన నేల! తొల్లియు వసుధకైయ । నేక న్నపతులు పోరాడి; రిట్లు నేల 


ప్రతిపదార్థం: వారిన్‌= (మీ పక్షంలో చేరిన రాజులను); అనన్‌+ఏల?= విమర్శించటమెందుకు?; తొల్లియున్‌= పూర్వకాలంలో 
కూడ; వసుధకై= భూమికోసం; అనేక+నృపతులు= పెక్కుమంది రాజులు; ఇట్టు= ఈ విధంగా; పోరాడి= యుద్దాలు చేసి; 
నేల+నవ్రాలి= భూమి మీద పడి (మరణించి); భగీరథ, రఘు, యయాతి, నహుష, ముఖ్యులు= భగీరథుడు, రఘువు, యయాతి, 
నహుషుడు మున్నగువారు; విశ్రుత+ఉన్నతులు= కీర్తితో గూడిన గొప్పదనాలు; కనిరి= పొందారు. 
తాత్పర్యం: ఇప్పుడు మీ పక్షంలో చేరిన రాజులను విమర్శించటం న్యాయం కాదు. పూర్వకాలంలో కూడ భూరాజ్య 
సంపాదన కోసమేకదా- భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మున్నగు మహారాజులు యుద్దాలు చేసి 
గొప్ప యశస్సు అభ్యుదయం సాధించగలిగారు. 
వ. భారత వర్షంబున నుదార విభూతి విలాసంబున కాసపడి యీసునం బెనంగ కుండుదురె? దీని విస్తారంబు 
విను వివరించెద. 33 
ప్రతిపదార్థం: భారత వర్షంబునన్‌= భారతదే శమందు; ఉదార+విభూతి+విలాసంబునకున్‌+ఆసపడి= గొప్పదయిన ఐశ్వర్యం 
యొక్క వైభవానికి ఆశించి; ఈసునన్‌= ఈర్ష్యతో; పెనంగక+ఉండుదురె?= పోరాడకుందురా?; దీని= ఈ భారత వర్షం యొక్క; 
విస్తారంబు= విస్తీర్లం; వివరించెదన్‌= వివరాలతో నీకు చెప్పగలను; విను= ఆలకించుము. 
తాత్సర్యం: భారత వర్షంలో రాజ్యకాంక్షతో భోగలాలసతతో ఎందరో రాజులు పెక్కు యుద్దాలు చేశారు. వారికంత 
ఆసక్తి కలిగించిన భారతవర్ష విస్తీర్లం నీకు వివరించగలను. వినుము. 


ఆ. మలయ మనంగ శుక్తిమంతంబు నా వింధ్య । మన6ంగ6 బారియాత్ర మన మహేంద్ర 
మనంగ బుక్షవంత మన సహ్య మన నిందు(। గులనగంబు లేడు వొలుచు నధిప! 34 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా); ఇందున్‌= ఈ భరతవర్షంలో; మలయము+అన(గన్‌= మలయమనే 
పేరుగల పర్వతం; శుక్తిమంతంబు+నాన్‌= శుక్తిమంతం అనే పేరుతో; పారియాత్రము+అని= పారియాత్రం అనే పేరుతో; 
బుక్షవంతము+అనన్‌= బుక్షవంతము అనే పేరుతో; సహ్యము+అనన్‌= సహ్యము అనే పేరుతో; కుల+నగంబులు+ఏడు= 
ఏడు కులపర్వతాలు; పొలుచున్‌= విలసిల్లుతున్నవి. 
తాత్పర్యం: మలయం, శుక్తిమంతం, వింధ్యం, పారియా(త్రం, మహేంద్రం, బుక్షవంతం, సహ్యం అనే ఏడు గొప్ప 
పర్వతాలు ఈ భారతవర్షంలో కులపర్వతాలుగా ఉన్నాయి. 
నిశేషం: 1. ఏడు కుల పర్వతాలు భూమిని మోస్తున్నాయని పురాణ కథనం. 
“మహేంద్రో మలయ స్సహ్యా శృుక్తినూన్‌ గంధమాధనః । 
వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్పెతే కుల పర్వతాః - త్రికాండశేషం ” 
కుల పర్వతాలు ప్రధాన పర్వతాలు. గంధమాదనం - బుక్షవంతం పర్యాయ పదాలు. 
న. వీనియందు వివిధ మణిగణంబులు సమకూర్పవచ్చు ననిన ఖనివిశేషంబులు సెప్పనేల? మటియు 
నుపమహీధరంబు లనేకంబులు గలిగి యుండు; వానియందు. 35 


ప్రతిపదార్థం: వీనియందున్‌= ఈ పర్వతాలలో; వివిధ+మణి+గణంబులు= పెక్కు రకాలైన మణుల సముదాయాలు; సమ 
కూర్చవచ్చున్‌= సేకరింపనగు; అనినన్‌; ఖని+విశేషంబులు+చెప్పన్‌+ఏల?= గనులలో దొరికే లోహాలు మున్నగు వాటిని గూర్చి 
చెప్పనవసరం లేదు గదా! మజియున్‌+ఉపమహీధరంబులు= ఇంకా పర్వత శాఖలు; అనేకంబులు= పెక్కులు; కలిగి+ఉండున్‌ 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 19 
వానియందున్‌= ఆ ఉప పర్వతాలలో. 
తాత్సర్యం: ఈ పర్వత పంక్తులలో ఎన్నో రకాలైన మణులు సంపాదించవచ్చునంటే- ఇక గనులలో దొరికే లోహాల 
గూర్చి వేరే చెప్పనవసరం లేదు గదా! ఇంకను ఉపపర్వతాలు పెక్కులు ఉన్నాయి. వాటిలో - 
క ఇనుమును రాగియు€ దగరం । బును వెండియు. బసిండియుం బ్రభూతములై పే 

ర్లిన సిరి జేయంగ నొప్పెడు । ఖను లెడనెడ( బెక్కు గలవు కౌరవనాథా! 36 

ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇనుము, రాగియు, తగరంబును, వెండియున్‌; పసిడియున్‌= 
బంగారమును; ప్రభూతములు+ఐ= మిక్కుటములై; పేర్చిన, సిరిన్‌+చేయంగన్‌+ఒప్పెడున్‌= (ప్రోగుచేసిన సంపద వలె భాసించే; 
ఖనులు= గనులు; ఎడన్‌+ఎడన్‌= పలుతావుల; పెక్కు+కలవు= ఎన్నో ఉన్నాయి. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ఉపపర్వతాలలో ఇనుము, వెండి, రాగి, తగరం, బంగారం కుప్పవోసిన 
సంపదవలె పలుచోట్ల దొరుకుతాయి. 


క, _ వెండియు ధనార్దనంబులు । గొండల వలనన ఘటించికొన నగు నేర్చున్‌ 
దండితనంబును బాడియు । నొండొంటికి మిగుల గలిగి యున్న ట్లయినన్‌. 37 


ప్రతిపదార్థం: వెండియున్‌= మజియును; కొండల వలనన్‌+అ= పర్వతాలవలన; ధన+ఆర్జనంబులు= డబ్బు సేకరించుకొనటం; 
ఘటించుకొనన్‌+అగున్‌= సమకూర్చుకొనవచ్చును; నేర్పున్‌= సామర్థ్యం; దండితనంబును= గొప్పతనం; పాడియున్‌= న్యాయం; 
ఒండు+ఒంటికిన్‌= ఒకదానిలో ఒకటికి; మిగులన్‌= మిక్కుటంగా; కలిగి ఉన్నట్టు+అయినన్‌= కలిగి ఉన్నట్లయితే. 


తాత్పర్యం: అంతేకాక, కొండలవలన మిక్కుటమైన ధనం ఆర్జించవచ్చును. నేర్పు, పట్టుదల, న్యాయం అనే 
గుణాలు ఒకదానితో ఒకటి సంఘటించుకోగలిగితే చాలు. 


వ. గంగయు(దుంగభద్రయు వేత్రవతియు వేదవతియు. గృష్టవేణియు( బెన్నయు యమునయు( దమసయు 
శిరావతియు(గావేరియు గోదావరియు నర్మదయు బాహుదయును సరయువును శతద్రువును వితస్తయు 
విపాశయు. దామ్రపర్టియు నను మహానదులు మటియు ననేక సరిద్విశేషంబులునుం గలిగి వీనివలన 
నానాముఖంబులు ధనధాన్యాది సంపదాగమంబులు సొంపు మిగిలి యుండు. 38 


ప్రతివదార్దం: గంగయున్‌+తుంగ భ్యద్రయున్‌ +వే(త్ర వతియున్‌ +వే దవతియున్‌ +కృష్ణవేణియున్‌+పెన్నయున్‌+ 
యమునయున్‌+తమసయున్‌+శిరావతియున్‌+కావేరియున్‌+గోదావరియున్‌+నర్మదయున్‌+బాహుదయును+సరయువును+ 
శతద్రువును+వితస్తయున్‌+విపాశయున్‌+తామ్రపర్షియున్‌ అను; మహానదులు; మణియున్‌; అనేక+సరిత్‌+విశేషంబులునున్‌+ 
కలిగి= పెక్కు విధాలైన నదులు కలిగి; వీనివలనన్‌= ఈ నదుల వలన; నానాముఖంబులు= పెక్కు విధాలైన; ధన+ధాన్య+ఆది 
సంపద్‌+ఆగమంబులు= ధనములు ధాన్యములు మొదలగు ఐశ్చర్యాల రాకడలు; సొంపు, మిగిలి+ఉండున్‌= అందాలు 
అతిశయిస్తూ ఉంటాయి. 

తాత్పర్యం: గంగ, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, 
నర్మద, బాహుద, సరయువు, శతద్రువు, వితస్త విపాశ తామ్రపర్షి అనే పేరులుగల మహానదులు, మరికొన్ని 
చిరుప్రవాహాలు ఈ పర్వతాల నుండి పుట్టుతున్నవి. వీని వలన పెక్కు తెరగుల ధనాలు, ధాన్యాలు, సంపదలు 
లభిస్తాయి. 

విశేషం: గంగ భారత వర్షములో పేరుకెక్కిన పెద్ద నది. తుంగ-భద్ర అనే రెండు నదులు దక్షిణాపథంలోనివి కలిసి తుంగభద్ర 
అయినవి. తుంగభద్ర కృష్ణవేణికి ఉపనది. అయితే తుంగభద్రకు కూడా కృష్ణవేణితోపాటు “పుష్కరం” ఉంది. 'గంగాస్నానం 


- తుంగాపానం' అనే సామెత ఏర్పడింది. గంగ హిమాలయ పర్వతాలలో పుట్టి బుషీకేశ హరిద్వారాల కడ, మైదాన తలం చేరి 
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌ ద్వారా తూర్పు సముద్రం చేరుతున్నది. వేత్రవతి కృష్ణవేణి, కావేరి, గోదావరి దక్షిణాపథంలోని 
నదులు. పెన్న, దక్షిణా పథంలోని ఒక చిరునది. ఇది తిక్కన (వ్రాసిన తెలుగు మహాభారతంలో- “మహానదుల” పట్టికలో చేరటానికి 
కారణం ఆ నదీతీరంలో ఉన్న నెల్లూరి వాస్తవ్యుడు ఆ కవి కావటం. నర్మద- వింధ్య పర్వతాలలో ప్రవహించి గుజరాత్‌లో సముద్రంలో 
కలిసిన పశ్చిమ వాహిని. బాహుద - ఉత్కళలోనిది. సరయువు అయోధ్య (ప్రదేశంలోనిది. వితస్త, విపాశ, శత(ద్రువు పంజాబులోని 
నదులు. వాల్మీకి తమసాతీరంలోని ఆశ్రమవాసి. నదుల ప్రాచీననామాలు నేడు కొన్నిటిని గుర్తు పట్టటం కష్టం. శిరావతి అట్టి 
వాటిలో ఒకటి. శతద్రునదిని నేటి సట్లెజ్‌గా గుర్తిస్తున్నారు. కొందరు పండితులు. మూల సంస్కృత మహాభారతంలో 'పెన్ని 
పేరు లేదు. గంగవలెనే యమున హిమాలయాలలో పుట్టి గంగకు పలుచోట్ల సమాంతరంగా (ప్రవహించి ప్రయాగవద్ద గంగానదిలో 
కలుస్తున్నది. గంగతోపాటు యమునకు కూడా పుష్కరం ఉన్నది. 


క ఎడనెడం బఅపై యొప్పెడి । యడవు లనేకములు; వానియం దర్భ్ధము సే 
రెడు వెరవులు పెక్కులు సొ । ప్పడి యుండు నయంబుతోడి బలిమి గలిగినన్‌. 39 


ప్రతిపదార్థం: ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ (ఒకచోట మరియు మరియొకచోట); పజపు+ఐ= దట్టంగా; ఒప్పెడి= వర్దిల్లెడి; 
అడవులు+అనేకములు= పెక్కు అడవులు (ఉంటాయి); వానియందున్‌= ఆ అడవుల నుండి; అర్థము= ధనం; చేరెడు+వెరవులు= 
లభించే ఉపాయాలు; పెక్కులు= ఎన్నియో; చొప్పడి+ఉండున్‌= అనువుగా ఉంటాయి; నయంబుతోడి బలిమి కలిగినన్‌= సామంతో 
కూడిన శక్తి సామర్థ్యాలు (రాజులకు) ఉంటే. 


తాత్సర్యం: ఈ నదులేకాక, అక్కడక్కడ ఎన్నో అడవులు ఉంటాయి. ఆ అడవుల నుండి ధనం ఆర్డించే ఉపాయాలు 
ఎన్నో ఉన్నాయి. అయితే రాజులు సామంతో కూడిన శక్తిసామర్థ్యాలు ప్రయోగించాలి. 


విశేషం: అడవుల నుండి ధనార్జన చేయటానికి రాజులకు సామంతో కూడిన శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఎందుకు? అడవులలో 
అనాగరికులైన ఆటవికులు నివసిస్తూ ఉంటారు. వారు బలప్రయోగానికి సులువుగా లొంగరుగాని నయనీతికి లొంగుతారు. 
అమాయకులైన ఆటవికులు (పేమపా(త్రులు. వారు కష్టజీవులు. నాగరికులు అడవులలోని సంపదను అంతటి శరీర (శ్రమకు ఓర్చి 
సేకరించలేరు. ఆటవికులకే అడవులలోని సంపద సేకరించే సహజశక్తి ఉంటుంది. 


వ. పాంచాలబర్దర వత్స మత్య మగధ మళయాళ కళింగ కుళింగ కుకురు కోంకణ టేంకణ త్రిగర్త సాముద్ర సాళ్వ 
శూరసేన సుదేష్ట సుహ్మకురు కరూశ కాశ కోసల యవన యుగంధ రాంధ్ర సింధు చేది చోళ పుళింద పుండ్ర 
పాండ్యాభీర సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర విదేహ విదర్ణ ద్రవిళ దశార్హ కర్ణాట గౌళాంగ వంగ వరాట లాట బాహ్లిక 
బహుదాన కిరాత కేకయాశ్శంత కాశ్మీర గాంధార కాంభోజ కేరళ మాళవ నేపాళ ఘూర్ణర కుంత లావంతి 
కానూపాది జనపదంబులు సమస్త వస్తు సంపత్సంపాదనంబు లయిన గుణవిశేషంబుల వెలసి 
పురుషార్ధంబులగు ధర్మార్థ కామంబులకుం గారణంబులై కమనీయంబు లగుచుండు. 40 


ప్రతిపదార్థం: పాంచాల, బర్చర, వత్స, మత్స్య, మగధ, మళయాళ, కళింగ, కుళింగ, కుకురు, కోంకణ, టేంకణ, త్రిగర్హ సాముద్ర, 
సాళ్వ, శూరసేన, సుదేస్ల, సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర+ఆంధధ్ర, సింధు, చేది, చోళ, పుళింద, పుండ్ర, 
పాండ్య+అభీర, సౌవీర, సౌరాష్ట్ర మహారాష్ట, విదేహ, విదర్భ, (ద్రవిళ, దశార్ల, కర్ణాట, గౌళ+అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, 
దం లి ౧ 
బహుదాన, కిరాత, కేకయ+అశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళ్య, నేపాళ, ఘూర్దర, కుంతల+అవంతి, కానూప+ఆది 


జనపదంబులు (ఇవి అన్నీ భారత వర్షంలోని, ఆనాటి, జనపదాల పేరులు); సమస్త, వస్తు, సంపత్‌+సంపాదనంబు అయిన= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 21 


అన్ని వస్తువులతో సంపదలతో కూడిన, గుణవిశేషంబులన్‌= గొప్ప లక్షణాలలో, వెలసి= వర్ణిల్లి; పురుషార్థంబులు అగు= (మానవ 
జీవిత కర్తవ్యాలయిన); ధర్మ+అర్థ+కామంబులకున్‌= ధర్మమునకు; ధనమునకు కోరికలకును; కారణంబులు+ఐ= హేతువులై; 
కమనీయంబులు= సుందరములు; అగుచు. 

తాత్సర్యం: పాంచాల బర్బర వత్స మత్స్య మగధ, మళయాళ, కళింగ, కుకురు, కోంకణ, టేంకణ, (త్రిగర్త, 
సాము(ద్ర, సాళ్వ, శూరసేన, సుదేష్ట సుహ్మ, కురు, కరూశ, కాశ, కోసల, యవన, యుగంధర, ఆం(ధ, సింధు, 
చేది, చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, ఆభీర, సౌవీర, సౌరాష్ట్ర మహారాష్ట, విదేహ, విదర్భ, ద్రవిళ, దశార్ల, కర్ణాట, 
గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంత, కాళ్మరు గాంధార, కాంభోజ, 
కేరళ మాళవ, నేపాళ, ఘూర్దర, కుంతల, అవంతి, కామరూపం మొదలైన భారత వర్షాలలోని జనపదాలు. అవి 
త్‌ య“ అగ అగ లావి 

పెక్కు సంపదలకు ఆలవాలాలు. పురుషార్థాలలో ధర్మం, అర్థం, కామం అనుషానానికి పేరెన్నిక గన్నవి. 
సుందరములు. 

విశేషం: 1. మహాభారతం - నేపాళమును - గాంధారము (నేటి ఆఫ్‌ఘనిస్థానము) కాంభోజము (నేటి కంబోడియా) భారత వర్గంలోని 
జనపదాలుగా అభివర్షించటం గమనింపదగిన అంశం. 


2. ఈ జనపదాలలో వర్ధిల్లిన పురుషార్ధాలలో మోక్షం చేర్చలేదు మహాభారతం. 


క వినికి గలిగి రక్షించుచు । ననువున దయతోడిపాడి నాయతు లెల్లం 
గొనుచు( దగ నేలి పొగ డొం । దిన రాజున కుర్వి గామధేనువు గాదే! 41 


ప్రతిపదార్థం: వినికి+కలిగి= (ప్రజలు చెప్పే మాటలు) వినే ఓర్పు కలిగి; రక్షించుచున్‌= కాపాడుతూ; అనువునన్‌= వెరవుతో; 
దయతోడి పాడి= కరుణతో రంగరించిన న్యాయం; ఆయతులు+ఎల్లన్‌= అన్ని రాబడులను; కొనుచున్‌= స్వీకరిస్తూ; తగన్‌= 
ధర్మంతో; ఏలి= పరిపాలించి; పొగడు+ఒందిన= పేరు కెక్కిన; రాజునకున్‌= (ప్రభువుకు; ఉర్వి= భూమి; కామధేనువు= వేల్పుటావు 
(కోరికలను ఈడేర్చే ఆవు); కాదు+ఏ?= కాదా? 
తాత్సర్యం: రాజు అన్ని విషయాలు విని తెలుసుకొనాలి. (ప్రజలను రక్షించాలి. కేవలం న్యాయమేకాక ఆ 
న్యాయం కరుణతో రంగరించి రాబడులను స్వీకరిస్తూ పరిపాలించాలి. ఆ విధంగా పేరు కెక్కిన రాజుకు 
భూమి కామధేనువై వర్తిల్లగలదు. 
విశేషం: 1. ఈ పద్యం తెలుగు మహాభారతంలో మిక్కిలి ప్రశస్తికి ఎక్కింది. భూమి రాజుకు కామధేనువు. ఎట్టి రాజుకు? 

న్యాయాన్ని దయతో రంగరించి రాబడులను స్వీకరిస్తూ పాలించే రాజునకు. (ప్రజల నివేదనలు విని దయతో పరిపాలించే 
రాజుకు. 

కామధేనువు= వేల్పుటావు స్వర్గలోకంలో ఉంటుంది. కోరికలను ఈడేర్చగలది. కామధేనువు, చింతామణి, కల్పవృక్షం 
స్వర్గంలోనివి. ఏ కోరికలైనా తీర్చగలవి. ఇది ప్రాచీన భారత సంస్కృతి సృష్టించిన మనోహర కల్పన. 
ఆ.  వెరవు లావు. గలుగు నరనాథు లింత దే । శంబు గలదు తమకు. జాలు ననరు; 

దండ్రి బిడ్డ యన్న తమ్ము(డు నా కెత్తి; పోయి పోటులాడి పుడమి గొండ్రు. 42 


ప్రతిపదార్థం: వెరవు= ఉపాయం; లావున్‌= బలము; కలుగు= ఉన్నట్టి; నరనాథులు= రాజులు; ఇంత+దేశంబు= ఎక్కువ 
విస్తీర్ణంగల భూమి; కలదు= ఉంది; తమకున్‌= తమకు; చాలున్‌+అనరు= సరిపోతుంది అని చెప్పరు; తండ్రి; బిడ్డ= పుత్రుడు; 
అన్న= అ(గ సోదరుడు; తమ్ముండు= (తన తరువాత తల్లిదండ్రులకు పుట్టినట్టివాడు); నాక= అనక; ఎత్తిపోయి= ఎదిరించి; 
పోటులు+ఆడి= యుద్దాలు చేసి; పుడమిన్‌+కొండ్రు= భూమిని జయించిలాగుకుంటారు. 


తాత్పర్యం: శక్తిసామర్థ్యాలు, ఉపాయం కల రాజులు, తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ తృప్తి చెందక, 
తండ్రి, కొడుకు, అన్న తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్దం చేసి భూమిని వారినుండి బలవంతంగా 
లాగుకొంటారు. 


క. కావున గౌరవ పాండవు । లీ వసుధకునై పెనంగు టెగ్గే? దైవం 
బే వంక వ్రాలె వారిక । పోవుం గా కిది; నరేంద్ర! పొగులకు మింకన్‌.” 43 


ప్రతిపదార్థం: నర+ఇం|(ద్ర!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); కావునన్‌= కాబట్టి; కౌరవ పాండవులు= కౌరవులును 
పాండవులును; ఈ వసుధకున్‌+ఐ= ఈ భూమి కోసం; పెనంగుట= యుద్దం చేయటం; ఎగ్గు+ఏ?= తప్పిదమా?; దైవంబు= 
అదృష్టం; ఏ వంకన్‌+(వ్రాలెన్‌= ఏవైపు (మొగ్గు చూపిస్తుందో; వారికిన్‌+ అ= వారికే; ఇది= (ఈ భూరాజ్యం); పోవున్‌+కాక= పోతుంది 
కదా; ఇంకన్‌= ఇకమీద; పొగులకుము= దుఃఖించవద్దు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పూర్వకాలం నుండీ రాజులు భూమికోసం పోరాడుతూనే ఉన్నారు గదా. 
ఇప్పుడు కౌరవులతో పాండవులు భూరాజ్యం కోసం పోరాడటం వెనుకటి పరిపాటి మా(త్రమేకాని (క్రొత్త తప్పు కాదు. 
దైవం ఏ వైపు అనుకూలిస్తుందో అటు వారు యుద్దంలో విజయం పొందగలరు. నీవు ఇంక దుఃఖించవలసింది 
ఏమీ లేదు. 


వ. అనిన విని యాంబికేయుండు సంజయుతో 'నీ వింక సంగరంబు( జూడం బొమ్మని సముచితంబుగ వీడు 
కొలిపినం బోయి భారత రణ ప్రకారం బనుసంధించి, యతండు కతిపయ దినంబులకుం జనుదెంచి తగిన 
తెటంగునం గాంచి. 44 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= (సంజయుడు చెప్పిన మాటలు ఆలకించి); ఆంబికేయుండు= అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు; 
సంజయుతోన్‌; నీవు+ఇంక= నీవు ఇకమీద; సంగరంబున్‌= యుద్దాన్ని; చూడన్‌+పొమ్ము+అని= చూడటానికి వెళ్లుము అని చెప్పి; 
సముచితంబుగన్‌= మర్యాద (ప్రకారం; వీడుకొలిపినన్‌= వీడ్కోలు ఇవ్వగా; పోయి= (సంజయుడు) వెళ్ళి; భారత+రణప్రకారంబు+ 
అనుసంధించి= భారత యుద్దం జరిగిన తీరు ఆకళింపు చేసుకొని; అతండు= (సంజయుడు); కతిపయదినంబులకున్‌= కొన్ని రోజులు 
గడచిన పిదప; చనుదెంచి= వచ్చి; తగిన+తెజంగునన్‌+కాంచి= మర్యాద తీరు ప్రకారం (ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి) చూచి. 


తాత్సర్యం: ధృతరాష్టుడు సంజయుడి మాటలు విన్నాడు. సంజయుడు భూగోళ విషయాలతోపాటు దుర్యోధనుడిని 
ప్రత్యక్షంగా నిందించాడు. అది ధృతరాష్ట్రుడిపై పరోక్ష నిందయే. అందుచేత- ధృతరాష్ట్రుడు లోలోపల కోపగించి 
“ఓ సంజయా! ఇక నీవు సముచితంగా యుద్దం చూచి వచ్చి నాకు జరిగిన విషయాలు వివరించుము' అని చెప్పాడు. 
అందులో అంతర్గర్భితమైన మందలింపు ఇమిడి ఉన్నది. 


క, కొడుకుల దెస నెవ్వగ జే డృడి వందురి యున్న యా నృపాలు నడుగులం 
బడి, భీష్ముపాటు సెప్పుచు । నడలి కరుణనాద మెస6గ నాక్రందించెన్‌. 45 


ప్రతిపదార్థం: కొడుకుల దెసన్‌= పుత్రుల యెడ (దుర్యోధనాదుల యెడ); నెజ+వగన్‌= మిక్కుటమైన శోకంతో; చేడ్పడి= 
వ్యాకులపడి; వందురి+ఉన్న= బాధపడుతున్న; ఆ+నృపాలు+అడుగులన్‌+పడి= ఆ ధృతరా్ర్రుడి పాదాలపై వ్రాలి; భీష్ముపాటు= 
భీష్ముడి పతనం; చెప్పుచున్‌, అడలి= దుఃఖించి; కరుణ+నాదము= శోకంతో కూడిన గొంతు; ఎసంగన్‌= వ్యాపించగా; 
ఆ(క్రందించెన్‌= ఏడ్చాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 23 


తాత్పర్యం: కొడుకుల కోసం మిక్కుటమైన శోకంతో వ్యాకులపడియున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి సంజయుడు 
ఆతని పాదాలపైబడి విలపించి భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయినట్టు చెప్పాడు. ఆ సంజయుని విలాపం 
ఈ విధంగా సాగింది. 


వ. అయ్యేడ్నుతో నిట్లని విలాపంబు సేయు. 46 
ప్రతిపదార్థం: ఆ+ఏడ్పుతో+ఇట్టు+అని= ఈ విధంగా; విలాపంబు+చేయు= ఏడవటం మొదలుపెట్టాడు. 
తాత్సర్యం: ఆ యేడ్సు గొంతుతో బావురుమంటూ ఇట్టా అన్నాడు. 


సీ. _ఆత్మయోధుల కెల్ల నాధార మగునట్టి । తనకు నస్తంబు లాధార మయ్యె(; 
బరశురామునకు మే ల్సరి యైన తన యందు(। గలిగె భంగంబు శిఖండిచేత; 
జనపతి దను నచ్చి మును జూద మొనరించె । దాను గయ్యంపు జూదమున నోడెః 
దనయార్చు టెలు(గున( దలకు వైరులు వొంగ । నొటిలుచు నేలకు నొటిగె నేండు; 


ఆ. తీవ్ర బాణజాల దీప్తులు పరంగించి | పాండుతనయ సైన్య బహుళ తమము 
లీల బది దినంబు లోలి వినోదించి । యధిప! భీష్మభాను( డస్తమించె. 47 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆత్మ+యోధులకు+ ఎల్లన్‌= తన నాయకత్వంలో యుద్ధం చేసే వీరులకు అందరకు; 
ఆధారము+అగు+అట్టి= ఆదరువు- రక్షకుడు అయినట్టి; తనకున్‌= భీష్మునకు; అస్త్రంబులు= ఆయుధాలు (శరతల్పం); 
ఆధారము+అయ్యెన్‌= ఆలంబనం అయినవి; పరశురామునకున్‌= గండ్రగొడ్డలి ఆయుధంగా పేరు పొందిన రామునకు; 
మేల్‌+సరి+ఐన= గొప్ప ఈడు అయిన; తన యందున్‌= (భీష్మునకు); శిఖండి చేతన్‌= శిఖండి అను వాడిచేత (పేడిరూపంలో 
ఉన్న వీరమ్మన్యుడి చేత; భంగంబు+కలిగెన్‌= ఓటమి సంభవించింది; జనపతి= రాజు (దుర్యోధనుడు); తనున్‌+నచ్చి= (భీష్ముడి) 
పరాక్రమం మెచ్చుకొని; మును= లోగడ; జూదము+ఒనరించెన్‌= జూదం ఆడాడు; తాను= (ఇపుడు భీషు డు); కయ్యంపు+జూదమునన్‌= 
యుద్దం అనే జూదంలో; ఓడెన్‌= ఓటమి చెందాడు; తన+ఆర్పు+ఎలుంగునన్‌= తనదైన సింహనాదం యొక్క చప్పుడు చేతనే; 
తలకు+వైరులు= భయపడే శత్రువులు; పొంగన్‌= సంతోషించగా, ఒజలుచున్‌= మూల్గుతూ; నేండు= ఈ రోజున (భీష్ముడు); 
ఒణిగౌన్‌= నేలపై వ్రాలాడు; తీవ్రబాణ+జాల+దీస్తులు= మిక్కుటమైన బాణాల సమూహాల కాంతులు; పరంగించి= వ్యాపింపచేసి; 
పాండు తనయ సైన్యబహుళ తమము= పాండవుల సైన్యం అనే దట్టమైన చీకటి; లీలన్‌= వినోదప్రాయంగా; పదిదినంబులు= పది 
రోజులు; ఓలి= వరుసగా; వినోదించి= ఆనందంతో విహరించి; భీష్మభానుండు= భీష్ముడు అనే సూర్యుడు; అస్తమించెన్‌= క్రుంకినాడు. 
తాత్సర్యం: ఆహా! ఏమిటీ విధివైపరీత్యం! జగదేకవీరుడైన భీష్ముడా ఈ విధంగా నేలమీద పడిపోవటం! తన 
నాయకత్వంలో పోరాడే వీరులు అందరికీ తాను ఆలంబనమై ఉన్న భీష్ముడికి ఇప్పుడు బాణాలే ఆలంబనమైపోయాయి. 
(అనగా శరతల్పగతుడైనాడు). రాజలోకాన్ని ఇరువది ఏడు మారులు ఎత్తిన గం(డ్రగొడ్డలి దించకుండా నరికి 
విజయాలు సాధించిన పరశురాముడికి లొంగకుండా నిలిచి అతడికి మేల్చరియెన వీరుడు అని పేరుకెక్కిన ఆ 
భీష్ముడా నేడు మగసిరిలేని పేడి శిఖండి చేత జయించబడ్డాడు. దుర్యోధనుడు ఒకనాడు తనను నమ్ముకొని 
పాండవులను జూదంలో ఓడించి నిశ్చింతగా ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం అనే జూదంలో దుర్యోధనుడు ఓడిపోయాడు 
గదా! తన సింహనాదము చేత శత్రువులను కంపించేటట్టు చేయగలిగినట్టి భీష్ముడు శత్రువులు ఉత్సాహంతో 
ఉప్పొంగిపోతూ ఉండగా నేలకువ్రాలాడు. పాండవుల సేనలు అనే చీకట్లను తన బాణాలు అనే కిరణాలతో 
సులువుగా అవలీలగా పోగొట్టిన భీష్ముడు అనే సూర్యుడు పదిదినములు వినోదించి అస్తమించాడు. కటకటా! 
ఇది విధివైపరీత్యం కాక మరేమిటి? 


నిశేషం: 1. భీష్ముడు పరశురాముడి శిష్యుడు. ఒకసారి కాశీరాజపుత్రికలయిన అంబ, అంబిక, అంబాలికలు అనే కన్యకలను, 
స్వయంవర వేదికనుండి రాజులందరినీ జయించి భీష్ముడు తన తమ్ములకు వివాహం చేయాలని తీసికొనిపోయాడు. అంబ తాను 
సాళ్వుడు అనే రాజును వరించినట్లు చెప్పింది. భీషు ్యడు ఆమెను సాళ్వుడి కడకు పంపాడు. సాళ్వుడు నిరాకరించాడు. అప్పుడు 
ఆమె భీష్ముడి దగ్గరకు వచ్చి, తనను వివాహం చేసుకోమని కోరింది. భీష్ముడు తన (ప్రతిజ్ఞ ప్రకారం ఆజన్మ (బ్రహ్మచర్యం 
పాటిస్తానన్నాడు. అంబ పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు అంబ పక్షం వహించి భీష్ముడితో యుద్దానికి దిగాడు. 
గురుశిష్యుల పోరు చాలారోజులు జరిగింది. తుదకు సమయుద్దంగా పరిణమించింది. పరశురాముడు శిష్యుడిని అభినందించి 
నిష్క్రమించాడు. 


2. భీష్మభానుడు= భీష్ముడికి సూర్యుడికి అభేదాధ్యవసాయం. ఈ సీసపద్యం చివరి ఆటవెలదిలో కన్పిస్తున్నది. ఇది 
రూపకాలంకారం. 


క పదివేవురు రాజులు దన । కెదిరి పొలిసి రా శిఖండి యేమిటివాండై 
తుది. బోయి తన్ను నాజిం । గదియుచు. బొలియించె; నియతి. గడవంగ వశమే! 48 


ప్రతిపదార్థం: పదివేవురు రాజులు= పదివేలమంది రాజులు; తనకున్‌+ఎదిరి= తన్ను ఎదిరించి; పొలిసిరి= మరణించారు; 
ఆ+శిఖండి= ఆ శిఖండి; ఏమిటివాడై?= ఏమంత ఘనుడై? తుదిన్‌= చివరకు; పోయి= ఎదురైవచ్చి; తన్నున్‌= (భీష్ముడిని); 
ఆజిన్‌= యుద్దంలో; కదియుచున్‌= ఎదిరిస్తూ; పొలియించెన్‌= పడగూల్చాడు,(నశింపజేశాడు) నియతిన్‌= (విధి) నిర్ణయం; 
కడవ(గన్‌= దాటగా; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: పదివేలమంది రాజులు భీష్ముడిని ఎదిరించి మరణించారు. ఎంత ఆశ్చర్యం! ఈ శిఖండి ఏపాటివాడు? 
యుద్దంలో భీష్ముడిని ఎదిరించి పడగూల్చగలిగాడు! విధినిర్ల్ణయం ఎవరికైనా అతిక్రమించటం సాధ్యం కాదు. 


తే. చాపవక్తుండు భల్లదంప్రావితాన । ఘోరమూర్తి నారాచనఖుండు ఖడ్గ 
జిహ్వికాభీషణు(డు నరసింహమూర్తి । గాక కేవల నరు(డె గంగాసుతుండు!” 49 


ప్రతిపదార్థం: చాపవక్రుండు= విల్లు అనెడి నోరు గలవాడు; భల్ల,దంష్టా,వితాన,ఘోర,మూర్తి= బల్లెములనే కోరల సమూహం 
ఇ (s¢) (s¢] వి ౮ 

చేత భయంకరాకారుడు; నారాచ+నఖుండు= బాణాలనెడి గోళ్ళు కలవాడు; ఖడ్గ జిహ్వికా, భీషణుండు= కత్తి అనెడు నాలుకచేత 

భయం గొలిపేవాడు; నరసింహమూర్తి+గాక= మానవుడు సింహం కలిసిన ఆకారం కలవాడు- విష్ణుదేవుడి అవతారం కాక; 

గంగాసుతుండు= గంగ కొడుకు- భీష్ముడు; కేవల+నరు(డు+ఎ?= మానవమా(త్రుడా? కాదని అర్థము. 


తాత్సర్యం: ధనుస్సు అనెడి నోరు గలవాడు, బల్లెములనెడు పలువరుసలచేత భయంకరాకారుడు, బాణాలు 
అనెడు గోళ్ళు గలవాడు, కత్తి అనెడు నాలుకతో భీతి కలిగించేవాడు, విష్ణుమూర్తి అవతారమైన నృసింహమూర్తియే 
భీష్ముడు - కేవలం మానవమాత్రుడు కాడు. 


విశేషం: 1. దశావతారాలలో నృసింహాకారం మిక్కిలి భయంకరమైనది. భీష్ముడు యుద్దభూమిలో అపర నృసింహావతారమే. 
హిరణ్యకశిపుడిని సంహరించి (ప్రహ్లాదుడిని రక్షించిన పౌరాణిక గాథ ఇట స్మరించదగింది. భారత రచన నాటికే నృసింహగాథ 
బహుళ ప్రచారంలోకి వచ్చింది అనటానికి ఈ పద్యం ఒక నిదర్శనం. నృసింహ పురాణం సంస్కృత మహాభారతం తరువాతనే 
రచించబడినదని వాదించేవారు ఉన్నారు. అయితే పురాణ గాథలు లోకంలో పురాణాలు రచించబడక పూర్వమే వ్యాపించి ఉన్నట్లు 
భావించవచ్చును. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 25 


ధృతరాష్టు(డు భీష్కు మరణంబు నిని విలసించుట (సం. 6-14-1) 
వ. అని సంజయుండు పలవించు పలుకులకు. జిత్తంబు జల్లని యొల్లంబోయి మూర్తిల్లి కొండొక సేపునకు 
శిశిర విధానంబుల సేద దేటి ధృతరాష్తుండు గన్నీరు దొరంగ గద్గదకంఠుందై. 50 


ప్రతిపదార్థం: అని సంజయుండు, పలవించు పలుకులకున్‌= దుఃఖంతో ఆకులుడై చెప్పిన మాటలకు; చిత్తంబు= మనస్సు; 

జల్లు+అని= సంచలించి, కొట్లుకొని; ఒల్లన్‌+పోయి= స్వాస్థ్యం తప్పి, అదరిపడి; మూర్చిల్లి= స్పృహ తప్పి; కొండొక+సేపునకున్‌= 
(30) లు (s¢] (s¢] 

కొంత సమయము గడచిన పిమ్మట; శిశిర విధానంబులన్‌= చల్లదనం చేకూర్చే ఉపచారముల వలన; సేద+తేజీ= కోలుకొని; 

ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; కన్నీరు= కంటినీరు; తొరంగన్‌= కారగా; గధ్గదకంఠుండు+ఐ= డగ్గుత్తిక పడిన కంఠం కలవాడై, 

(బొంగురు వోయిన గొంతుగలవాడై) 


తాత్సర్యం: భీష్మపతనమునకు కలతచెంది, దుఃఖంతో వ్యాకులత చెంది పలవిస్తూ ఉన్న సంజయుడి మాటలు 
విని ధృతరాష్ట్రుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడికి శీతలోపచారాలు చేసిన పిమ్మట కోలుకొని కన్నీరు 
కారుస్తూ. 
క. ' దేవాసురవరు లొక్కటి । యై వచ్చిన జికువటుచు నాహవమున నా 

దేవవ్రతుండు శిఖండి శ। రావలి పాలయ్యె; నేమి యనంగల దింకన్‌! 51 
ప్రతిపదార్థం: దేవ+అసురవరులు+ఒక్కటి+ఐ= దేవతలలో రాక్షసులలో గొప్పవారు ఏకమై; వచ్చినన్‌= (యుద్దానికి) వచ్చినప్పటికిని; 
ఆహవమునన్‌= యుద్దంలో; ఆ దేవ(వ్రతుండు= ఆ భీష్ముడు; చిక్కుపజచున్‌= చీకాకుపడేటట్లు చేసి ఓడించగలడు (అట్టివాడు); 


శిఖండి, శరావలి, పాలు+అయ్యెన్‌= శిఖండి బాణాల బారిని పడ్డాడు; ఇంకన్‌= ఇకమీద; ఏమి+అనన్‌+కలదు?= చెప్పటానికి 
ఏముంది? 


తాత్సర్యం: దేవతలలో రాక్షసులలో ఉన్న గొప్ప వీరులు కలిసి ఏకమై దండెత్తి వచ్చినప్పటికీ వారిని యుద్దంలో 
ఓడించగల శక్తిగలవాడు భీష్ముడు. అట్టివాడు ఒక సామాన్య వీరుడైన శిఖండి చేత నిర్దింపబడటం వింతలలో 
వింత కదా! 


ఉ. అంచిత తాలకేతుకిరణాళి మెటుంగులు గాగ, మౌర్వి మో 
యించుట గర్జచందముగ నేచి విరోధిదవానలంబు మా 
యించు శితాస్త్రవర్షమున నిట్టిది భీప్మమహాభ్ర; మె ట్లడం 
గించెనొకో శిఖండి యను కృత్రిమ వాయువు దాంకి దైవమా! 52 


ప్రతిపదార్థం: అంచిత= ఒప్పినట్టి; తాలకేతుకిరణ+ఆళి= తాడిచెట్టు జెండా నుండి వెలువడే వెలుగు రేకల గుంపుల తళతళలు; 
మెటుంగులు కా(గన్‌= మెణుపులు కాగా; మౌర్సిన్‌= అల్లై త్రాటిని; మోయించుట= నినదింప చేయటం; గర, చందముగన్‌= 
ఉరుముగా; ఏచి= విజృంభించి; విరోధి దవ+అనలంబున్‌= శత్రువులు అనే కార్చిచ్చును; శిత+అ(స్త్రవర్షమునన్‌= వాడి బాణములు 
అనే వానచేత; మాయించున్‌= అణగింపచేయును; ఇట్టిది= ఇటువంటిది; భీష్మ మహా+అ(భ్రము= భీష్ముడు అనే గొప్ప మేఘం; 
దైవమా!= ఓ భగవంతుడా!; శిఖండి+అను= శిఖండి అనెడి; కృత్రిమ, వాయువు= కపటమైన గాలి; తాంకి= ఎదిర్చి; సోకి, ఎట్టు= 
ఏవిధంగా; అడంగించెను+ఒకో!= ఏ విధంగా అణగగొట్టిందో! 


తాత్సర్యం: భీష్ముడి రథంపై ఒప్పునట్టి తాడిచెట్టు జెండా వెలుగొందుతూ ఉంటుంది. దాని వెలుగుల మొత్తమే 
మెరుపు తీగలై మిరుమిట్టుగొలుపుతుంది. అతడి ధనుస్సుకు పొదిగిన అల్లైత్రాటి ధ్వని ఉరుములవలె వినిపిస్తుంది. 


శత్రువులు అనే కార్చిచ్చును అతడి బాణవర్షం ఆర్పివేస్తుంది. అయితే- శిఖండి అనే కృతక వాయువు భీష్మ 
మేఘాన్ని ఏ విధంగా అణగ గొట్టగలిగిందో ఆ దైవానికే తెలియాలి. 


విశేషం: అలం: రూపకం. తాళకేతు కిరణాళి మెరుపులుగా, అల్లెత్రాటి మోత గర్దగా, విరోధులు దావాగ్నిగా శితా(స్తాలు వర్షంగా 
భీష్ముడు గొప్ప మేఘంగా, శిఖండి కృత్రిమవాయువుగా రూపింపబడ్డారు. 
తే. పెరింగి పాండవాంబుధి వెల్లివిరిసినపుడు । నిలువ నిమ్మగు దీవిగా నిన్ను దలంచి 

యుండ నత్యంతతుచ్చ శిఖండి పల్వ। లాక్రమంబున మునిగితే యకట తండ్రి! 53 


ప్రతిపదార్థం: పాండవ+అంబుధి= పాండవులు అనే సముద్రం; పెరిగి, వెల్లివిరిసినపుడు= పొంగి పొరలి విజృంభించినపుడు; 
నిలువన్‌+ఇమ్ము+అగు+దీవిగాన్‌= నిలిచియుండటానికి తగిన ద్వీపంగా; నిన్నున్‌+తల(చి+ఉండన్‌= నిన్ను భావించి ఉండగా; 
అత్యంత+తుచ్చ+శిఖండి+పల్వల+ఆ(క్రమంబునన్‌= మిక్కిలి నీచుడైన శిఖండి అనే గుంట వశమై; తం|డ్రి!= ఓ భీష్ముడా!; అకట= 
అయ్యో!; మునిగితి(ఏ)+ఏ?= మునిగిపోయావా? 


తాత్సర్యం: పాండవులు అనే సముద్రం పొంగి పొరలి విజృంభించినప్పుడు, ఓ తండ్రి! భీష్ముడా! కౌరవులు 
నిలిచేందుకు తగిన దీవిగా నిన్ను భావించాము. కాని, మిక్కిలి అల్పుడైన శిఖండి అనే చిన్న గుంతకువశమై 
మునిగి పోయావా? 


నిశేషం: అలం: రూపకం. పాండవాంబుధి - పాండవులనెడి సముద్రం, నిన్ను దీవిగా, శిఖండి అనెడి పల్వలం. ద్వీపం. నాలుగు 
వైపులా నీటిచేత చుట్టబడిన భూ(ప్రదేశం. 


ఉ. వీరరసాంబుపూరమును విశ్రుతబాహు మహోగ్ర సత్వముం 
జారుగదాధ్వజాచలవిశాలము నంబకజాలవీచికా 
స్పారము నైన భీష్ముండను సాగరముం గడవంగ నీందంగా 
నేరిమి యెట్లొకో కలుగ నేర్దె శిఖండికి? నేమి సేయుదున్‌! 54 


ప్రతిపదార్థం: వీరరస+అంబు+పూరమును= వీరరసం అనే నీటి ప్రవాహమూ; విశ్రుత, బాహు, మహా+ ఉగ్ర, సత్త్యమున్‌= 
పేరుకెక్కిన భయంకరమైన (క్రూరమృగాలు కలదియు; చారు, గదా, ధ్వజ+ అచల విశాలము= అందమైన, గదలు జెండాలనెడి 
కొండలచేత విస్తీర్లమై నట్టిదియు; అంబక, జాల, వీచికా, స్ఫారము= బాణాల సమూహాలు అనెడి కెరటాలతో వెలుగొందునట్టి; 
భీష్ముండు+అను+సాగరమున్‌= భీష్ముడు అనెడి సముద్రాన్ని; కడవంగన్‌+-ఈ.6ద6గా- అవ్వలి ఒడ్డుచేరేటట్లు ఈదగా; శిఖండికిన్‌; 
నేరిమి= నేర్పు, సామర్థ్యం; ఎట్టు+ఒకో= ఏ విధంగా; కలుగనేర్చెన్‌= చేకూరింది; ఏమి+చేయుదున్‌?= ఏం చేస్తాను? 


తాత్పర్యం: భీష్ముడనే సముద్రాన్ని దాటటానికీ, ఈదటానికీ ఎవరికీ శక్యం కాదు. అది వీరరసమనేజల సమూహం 
కలదీ, ప్రసిద్ధికెక్కిన బాహుబలమనే భయంకర జలజంతువులు కలదీ, అందమైన గదలు ధ్వజాలు మొదలైన 
వాటి చేత మహాపర్వతాలతో విశాలమైనదీ బాణ సమూహాలనే అలల పొంకం గలది. అటువంటి భీష్మసాగరాన్ని 
శిఖండి ఎట్టా దాటగలిగాడు? ఈదగలిగాడు? ఆశ్చర్యంగా ఉన్నది? ఇప్పుడేమి చేసేది? అసహాయుడనయ్యాను. 


విశేషం: ఈ పద్యంలో భీష్ముడికీ సముద్రానికీ అభేదాధ్యవసాయం కల్పించబడింది. వీరరసంలో భీష్ముడికి రసాంబుపూరం 
సముద్రానికి, విశ్రుత బాహు పరాక్రమం భీష్ముడికి, మహో(గ్రసత్వం సముద్రానికి (సత్యము= బలం అని ఒక అర్థం- జంతువు 
అని మరో అర్థం) గదాధ్వజములు భీష్ముడికి అచలములు సముద్రమునకు అంబక జాలములు భీష్ముడికి, అంబక జాలముల 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 27 


వంటి కెరటాలు సముద్రానికి అన్వయం. ఇది రూపకాలంకారం. వీరరసం అంబుపూరంగా, బాహువులు మహో గ్రసత్తాలుగా 
గదాధ్వజములు అచలాలుగా, అంబక జాలాలు కెరటాలుగా భీష్ముడు సముద్రంగా రూపించబడ్డాయి. 


తే. అంబకై పూని వచ్చి బలాధికుండు । జామదగ్య్యుండు సాధింప జాలకున్న 

వాని భీష్ము: బాండవులకై పూని వచ్చి । కడిమి సాధించి తౌర! శిఖండి పోర. 55 
ప్రతిపదార్థం: అంబకై= అంబకోసం (కాశీరాజు పుత్రికకై); పూని= కడగి; వచ్చి= యుద్దానికి వచ్చి; బల+అధికుండు= అధికమైన 
బలంచేత గొప్పవాడు; జామదగ్భ్యుండు= జమదగ్ని కొడుకు - పరశురాముడు; సాధింపన్‌+చాలక+ఉన్నవానిన్‌= ఓడింపలేకపోయిన 
వాడిని; అనగా అట్టి గొప్ప వీరుడిని; భీష్మున్‌= భీష్ముని, పాండవులకై+పూని= పాండవుల కొరకు కడగి; వచ్చి= (యుద్దానికి) 
వచ్చి; కడిమిన్‌= పరాక్రమంతో; పోరన్‌= యుద్దంలో; సాధించితి(వి)= సాధించావు; శిఖండి!= ఓ శిఖండీ!; బౌర!= ఆహా! 
తాత్సర్యం: ఓ శిఖండీ! అంబ కోసం దండెత్తి వచ్చి, పరశురాముడు వంటి మహావీరుడు భీష్ముడిని జయించలేక 
పోయాడు కదా! నీవు పాండవుల కోసం యుద్దం చేసి ఆ జగదేకవీరుడిని జయించావు. ఎంతటి ఆశ్చర్యం! 


విశేషం: అంబ వృత్తాంతం- 47వ పద్య వ్యాఖ్యానం చూడవచ్చును. 
క ఆశౌర్యం బా సత్వం । బా శీలం బా పరాక్రమాభీలత్వం 
బా శుద్దవ్రత మెందు న । నాశము లని భీష్ము( బెద్ద నమ్మితిమి గదే. 56 


ప్రతిపదార్థం: ఆ శౌర్యంబు= ఆ పరాక్రమం; ఆ సత్త్యంబు= ఆ బలం; ఆ శీలంబు= ఆ సత్‌ ప్రవర్తన; ఆ పరా(క్రమ+ఆభీలత్వంబు= 
ఆ పరాక్రమంచేత కూడా భయంకరత్వం; ఆ శుద్ద+(వ్రతము= ఆ మంచినిష్టు ఎందున్‌= ఎచ్చట అయినా; అనాశములు= 
నశించనట్టివి; అని; భీష్మున్‌= భీష్ముడిని; పెద్ద= ఎక్కువగా; నమ్మితిమి+కదే!= విశ్వసించాం కదా! 

తాత్సర్యం: ఆహా! ఆ పరాక్రమం, ఆ బలం, ఆ స(త్రవర్తన, ఆ భయంకర (ప్రతాపం, ఆ మంచి నిష్ట ఎప్పుడూ 
నాశనం కావని ఆ భీష్ముడిని అమితంగా విశ్వసించాము కదా! 


విశేషం: భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రియైన శంతనుడు సత్యవతి అనే కన్యకను మోహించాడు. సత్యవతి తన 

తండ్రిని అడుగుమన్నది. సత్యవతి తండ్రి దాశరాజు తన కూతురు కొడుకుకే రాజ్యం సం(క్రమించాలని అన్నాడు. 
దేవవ్రతుడు తండ్రికోసం - తాను ఆ జన్మ బ్రహ్మచర్య దీక్షను వహిస్తానని “భీష్మ” ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుండి దేవవ్రతుడికి 

భీష్ముడు అనే బిరుదనామం సంక్రమించింది. శుద్దవ్రతుడుగా సారస్వతంలో భీష్ముడు సుప్రసిద్దుడైనాడు. 

వ. అని బహుప్రకారంబులం బలవించి యా సూతనందను చేసేతం గీలించి. 57 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; బహుప్రకారంబులన్‌= పలురకాలుగా; పలవించి= దుఃఖంతో కూడిన మాటలు పలికి; ఆ 
సూతనందను= ఆ సూతపుత్రుడి- సంజయుడి; చే+చేతన్‌+కీలించి= (తన చేతితో ఆతడి) చేతిని పట్టుకొని. 


తాత్పర్యం: ఆ విధంగా చెప్పి, ధృతరాష్టుడు తన చేతితో ఆ సంజయుడి చేయి పట్టుకొని ఈ విధంగా అన్నాడు. 


సీ. “అతడు నొచ్చిన తటి నడ్డంబు సొచ్చెద | మని వచ్చువారు లేరైర యచట? 
నడరి పోరాడక యన్ని యక్షౌహిణు । లొప్పరికించెనె యొకని గలన? 
నతని నోర్వంగ6 జాలవని నిశ్చయించితి | మంతకు నోపెనే యరిబలములు? 
ద్రోణుండు( గృపుండును ద్రోణసుతుండును । శల్యుండు. గ్రేడించి చనిరె యపుడు? 


తే. పాండుసుతులు శిఖండియు( జండశక్తి। మెజియ నొక్కటం బై. బడ్డ వెజిచి తాత 
విడిచి నా పుత్రులందటు విజిగి యడవి(। గలిసిరొకొ? యాతనికి( బడవలసె నకట! 58 


ప్రతిపదార్థం: అతండు= (భీష్ముడు); నొచ్చిన+తటిన్‌= బాధపొందినపుడు; అడ్డంబు+చొచ్చెదము+అని= (అతడికి 
శత్రువులకు) మధ్య నిలువగలమని అని; వచ్చువారు= (ముందుకు వచ్చి) పూనువారలు; అచటన్‌= అక్కడ; లేరు+ఐరె?= 
లేకపోయారా?; కలనన్‌= యుద్దమునందు; అడరి= పూని; పోరాడక= యుద్దం చేయక; అన్ని+అక్షాహిణులు= అన్ని వేల 
మంది భటులతో కూడిన సేనలు, ఒకనిన్‌= ఒకనిని ఒంటరిగా చేసి; ఒప్పరికించెను+ఎ= ఉపేక్షించాయా?; అతనిన్‌= భీష్ముడిని; 
అరి+బలంబులు= శతుసేనలు; ఓర్వ(గన్‌+చాలవు+అని= గెలువనేరవు; అని; నిశ్చయించితిమి= నిశ్చయించాము; 
అంతకున్‌+ఓపెనే?= అంత పనిచేశాయా?- అనగా ఆ భీష్ముడిని జయించగలిగాయా?; అపుడు= ఆ సమయంలో; 
ద్రోణుండున్‌= ద్రోణుడున్నూ; కృపుడును= కృపాచార్యుడున్నూ; ద్రోణసుతుండును= ద్రోణాచార్యుడి పుత్రుడు అశృత్తామయున్నూ; 
శల్యుండున్‌= శల్యుడును; క్రేడించి+చనిరె?= ఉపేక్షించి వెళ్ళిపోయారా?; పాండుసుతులు= పాండవులు; శిఖండియున్‌= 
శిఖండియు; చండ+శక్తిన్‌= తీవ్ర బలం; మెజయన్‌= వెలుగొందుతుండగా; ఒక్కటన్‌+పైన్‌+పడ్డ= ఏకమై మీదపడగా; వెజచి= 
భయపడి; తాత+విడిచి= పితామహుడైన భీష్ముడిని వదలిపెట్టి; నా పుత్రులు+అందయున్‌= నా కొడుకులు ఎల్లరు 
(దుర్యోధనాదులు); విజిగి= ఓడిపోయి; అడవిన్‌= అడవిలో; కలిసినారు+ఒకొ?= కలిసిపోయారా! ఏమి?; ఆతనికిన్‌= భీష్ముడికి; 
అకట!= అయ్యో!; పడవలసెన్‌= (నేలమీద) పడవలసి వచ్చింది. 
తాత్పర్యం: భీష్ముడు యుద్దంలో అలసటచెంది బాధపడేటప్పుడు, శత్రువులను ఎదిరించి అడ్డం నిల్చినవారు 
అక్కడ లేకపోయారా? యుద్దంలో అక్షొహిణులలో వేలకొలది భటులు చేరి పోరాడుతున్నారుగదా; భీష్ముడిని 
ఏకాకిగా చేసి వారందరూ ఊరకున్నారా? భీష్ముడిని శత్రువులు గెలవ లేరనే నమ్మకంతో వారందరూ ఉండగా 
వారు ఆతడిని పడగొట్టగల్లారా? (ద్రోణుడు, కృపాచార్యుడు, అశృత్తామ, శల్యుడు ఏమయ్యారు? అక్కడ లేరా? 
ఉంటే ఉపేక్షించి వేరే చోటికి పారిపోయారా? దేదీప్యమానమైన బలంతో పాండవులు శిఖండితో కూడి భీష్ముడిపై 
పడినపుడు నా కొడుకులు దుర్యోధనుడు మున్నగువారు భయపడి అడవిలోకి పారిపోయారా? అయ్యో! భీష్ముడు 
నేలపై పడిపోవలసి వచ్చింది? 
వ. _ దేవవ్రతుండు దెగినయప్పుడ తక్కినయంతవట్టునుం దెగియనకా( దలంచెద' నని మజియు నిట్లనియె. 59 
ప్రతిపదార్థం: దేవవ్రతుండు= భీష్ముడు; తెగిన+అప్పుడు+అ= ఓడిపడిపోయినప్పుడే; తక్కిన+అంత+పట్టును= మిగిలిన మేర 
అంతా (మిగిలిన సేనలోని వారందరూ); తెగి+అన+కాన్‌= ఓడిపడిపోయినట్టే; తలంచెదన్‌= భావిస్తాను; అని 
మజీయున్‌+ఇట్టు+అనియెన్‌= అని చెప్పి, తిరిగి ఈ విధంగా అన్నాడు: 
తాత్పర్యం: భీష్ముడు పడిపోయినప్పుడే తక్కిన అందరూ పడిపోయినట్టే భావిస్తాను. 
సీ. “కులగురు వృద్దు నిర్మలచిత్తు గాంగేయు(। జంపి రాజ్యము సేయ సమ్మతించి 
తొడరిన పాండుపుత్రులకును దైవంబు । దోడయ్యె; ధర్మంబు గీడుపటిచి 
పరగి యధర్మంబు పెరిగిన ట్లున్నది; । వార లాతనిం గూల్లి వసుధ గొనంగ 
నిశ్చయించుట గడు నిష్టురత్వము; దాని । కంటెను బాపంబు గాదె మనకు 


తే. సంగరంబున నాతండు సచ్చు టోర్డి । సంపదకు గాం బెనంగిన చంద మరయ; 
గులములం దెల్ల నీ రాచకులము సాల । బెట్టిదం; బిక్కులంబున. బుట్ట నగునె? 60 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 29 


ప్రతిపదార్థం: కులగురు వృద్దున్‌= వంశంలో పెద్దవాడు ముసలివాడిని; నిర్మల+చిత్తున్‌= పరిశుద్దమైన మనస్సు గలవాడిని; 
గాంగేయున్‌= గంగకొడుకైన భీష్ముడిని; చంపి= సంహరించి; రాజ్యంబు+చేయన్‌+సమ్మతించి తొడరిన= ప్రభుత్వం చేయటానికి 
అంగీకరించి పూనిన; పాండుపుత్రులకును= పాండవులకు; దైవంబు= అదృష్టం; తోడు+అయ్యెన్‌= సాయం చేసింది; ధర్మంబున్‌= 
ధర్మాన్ని; కీడుపలిచి= చెరిచి; అధర్మంబు= అధర్మం; పర(గ= ఒప్పి; పెరిగినట్టు+ఉన్నది= అభివృద్ది చెందినట్టు ఉన్నది; పర(గి= 
విలసిల్లు; వారలు= (పాండవులు); ఆతనిన్‌= భీష్ముడిని; కూల్చి= పడగొట్టి; వసుధన్‌= భూమిని; కొనంగన్‌+నిశ్చయించుట= 
స్వీకరించాలని నిర్ణయించుకొనటం; కడున్‌= మిక్కిలి; నిష్టరత్వము= కఠినమైనపని; దానికంటెను= (పాండవులు భీష్ముడిని 
పడగొట్టటంకంటె); సంగరంబునన్‌= యుద్దంలో ; ఆతండు= (భీషు డు); చచ్చుట+ఓర్చి= మరణించటం సహించి; సంపదకున్‌+కాన్‌= 
ఐశ్వర్యం కోసం; పెనంగిన= పోరాడిన; చందము= విధం; అరయన్‌= చూడగా; మనకున్‌= మనకు (కౌరవులకు); పాపంబు+కాదె?= 
పాపం కదా?; ఈ రాచకులము= ఈ క్షత్రియ కులం; కులములందున్‌+ఎల్లన్‌= అన్ని కులాలలో?; చాల= మిక్కిలి; బెట్టిదంబు= 
'క్రూరమైనది. ఈ+కులంబునన్‌= (ఈ రాచకొలంలో); పుట్టన్‌+అగునె?= పుట్టటం మంచిదా? 

తాత్పర్యం:  కౌరవవంశంలో గౌరవపాత్రుడు వయోవృద్దుడు అయిన భీష్ముడిని సంహరించి రాజ్యం చేయాలని 
సంకల్పించిన పాండవులకు భగవంతుడు సాయం చేయటం వింతగా ఉన్నది. ధర్మమును అణగదొక్కి, అధర్మం 
అభివృద్ది చెందినట్టుంది. సరే. భీష్ముడిని చంపి, రాజ్య మేలాలని చూచిన పాండవుల మాట అటుంచి, 
భీష్ముడుయుద్దంలో చావడానికి ఓర్చుకొని సంపదకై పోరాడటం దానికంటె పాపం కాదా? అన్ని కులాలలో రాచకొలం 
మిక్కిలి కఠినమైనది. ఈ క్షత్రియకులంలో పుట్ట వచ్చునా?” అన్నాడు ధృతరాష్ట్రుడు. 

వ. అని పలుమాట లాడి వెండియు. 61 


తాత్సర్యం: ఆ విధంగా పెక్కు పలుకులు పలికి, ధృతరాష్ట్రుడు మరల ఈ విధంగా మాటాడాడు. 


ఆ. మగడు లేని మగువ మాడ్కిగాకున్నెనా । సేన భీష్ము లేమి. జేసి నేండు; 
కురుకుమారు లెంత గుందిరో? యెవ్వరే । మైరొ? యింక నెట్టు లగుదు రొక్కొ! 62 


ప్రతిపదార్థం: నేడు= ఈ దినమునందు; నా సేన= నా సైన్యం; భీష్ము+లేమిన్‌+చేసి= భీష్ముడు లేకపోవటం చేత; మగండు, 
లేని, మగువ, మాడ్కి= భర్తలేని భార్యవలె (విధవవలె); కాక+ఉన్నె?= కాకుండునా?; కురుకుమారులు= కౌరవులు; 
ఎంత+కుందిరి+ఓ?= ఎంత దుఃఖించినారో; ఎవ్వరు+ఏమి+ఐరొ?= ఎవ్వరు ఏ విధంగా వర్తించారో; ఇంకన్‌= ఇకమీద; ఎట్టులు= 
ఏ రీతిగా; అగుదురు+ఒక్కొ!= అవుతారో గదా! 


తాత్సర్యం: ఈనాడు, భీష్ముడు లేని నా సైన్యం, భర్త లేని భార్యవలె కాలేదా? ఇక కౌరవులు ఏ విధంగా దుఃఖంలో 
మునిగిపోయారో? ఏమయ్యారో? ఇకమీద ఏమౌతారో కదా! 
క రాజులు మంత్రులు ననియెడు । నా జూదరు లాత్మ నేమి యని తలంచిరొ? యే 

యోజం బలికిరొకో! తమ । కాజికి నిట మీ(ద నెవ్వ రాధారంబో?” 63 
ప్రతిపదార్థం: రాజులు= ప్రభువులు (యుద్దం చేసే రాజులు); మంత్రులు= రాజులకు హితవు బోధించేవారు; అనియెడు= 
అని చెప్పబడే ఆ జూదరులు (ఆ జూదం ఆడేటటువంటివారు); ఆత్మన్‌= మనస్సులో; ఏమి+అని= ఏమని; తలంచిరొ= 
ఆలోచించారో; ఏ+ఓజన్‌= ఏ రీతిగా; పలికిరి+ఒకో= మాటాడారో గదా; తమకున్‌= ఆ రాజులకు, మంత్రులకు; ఆజికిన్‌= 
యుద్దానికి; ఇటమీదన్‌= ఇకపై; ఎవ్వరు= ఎవరు; ఆధారంబు+ఓ?= ఆలంబనమో? 
తాత్పర్యం: రాజులు (దుర్యోధన దుశ్ళాసనులు) మంత్రులు (కర్ణ శకునులు) అనే జూదరులు మనసులో 
ఏమనుకొన్నారో? ఏ రీతిగా మాట్లాడారో? ఇక మీదట యుద్దానికి ఆధారమెవ్వరో? 


వ. అని పలికి సంజయుకరంబు విడిచి కయ్యం బెయ్యెడం బొడిచిరి? పది దినంబులు నుభయబలంబుల 
వారును నెవ్విధంబున మోహరించి? రెవ్వ రెవ్వ రెప్పు డెప్పు డేమి సేసి? రిన్నాళ్ళు గాంగేయు. డెబ్బంగుల 
సంగరంబు సేసె. దుది నెత్తెజంగునం దెగియె? నంతయు వివరించి పరిపాటిం దేటపడం జెప్పుము. 64 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సంజయుకరంబు= సంజయుడి చేయి; విడిచి= వదలి; కయ్యంబు= యుద్దం; 
ఏ+ఎడన్‌=ఎక్కడ; పొడిచిరి= చేశారు. పది+దినంబులున్‌= పదిరోజులు; ఉభయ+బలంబులవారును= రెండు సేనలలోని 
వారును (కురుపాండవ సేనలలోనివారు); ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; మోహరించిరి= వ్యూహాలు పన్నారు?; ఎవ్వరు+ఎవ్వరు= 
ఎవరెవ్వరు; ఎప్పుడు+ఏమి, చేసిరి?= ఎప్పుడు ఏమేమి చేశారు?; ఇన్నాళ్ళు= ఇన్నిరోజులు; గాంగేయుండు= భీష్ముడు; 
ఏ+భంగులన్‌= ఏవిధంగా; సంగరంబు+చేసెన్‌?= యుద్దం చేశాడు?; తుదిన్‌= చివరకు; ఏ+తెణంగునన్‌= ఏ విధంగా; 
తెగియెన్‌?= పడిపోయాడు?; అంతయున్‌= అంతా; వివరించి= వివరాలతో చెప్పి; పరిపాటిన్‌= వరుసగా; తేటపడన్‌= 
తెల్లమయ్యేటట్టుగా; చెప్పుము= చెప్పుము. 

తాత్పర్యం: అని చెప్పి, ధృతరాష్టుడు సంజయుడి చేతిని విడిచిపెట్టి, పిదప ఈ విధంగా (ప్రశ్నించాడు. యుద్దం 
ఎక్కడ చేశారు? ఈ పది రోజులు యుద్దం ఏ విధంగా జరిగింది? కౌరవ పాండవ సేనలలోనివారు ఏ విధంగా 
వ్యూహాలు పన్నారు? ఎవ్వ రేమేమి చేశారు? ఇన్ని దినాలు భీష్ముడు ఏ విధంగా యుద్దం చేశాడు? చివరకు ఏ 
విధంగా కూలిపోయాడు? అంతా సవిస్తరంగా నాకు వివరించి చెప్పుము? 


నిశేషం: భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయిన సంగతి సంజయుడు చెప్పినపుడు - ధృతరాష్టుడు మూర్చపోయాడు. తెప్పిరిల్లిన 
పిదప ఆతడు సంజయుడి చేయిపట్టుకొని దుఃఖించాడు. 57వ పద్యంలో ధృతరాష్టుడు సంజయుడి చేయిపట్టుకున్నట్టు ఉన్నది 
64వ పద్యంలో అతడు సంజయుని చేయి వదలినట్టు ఉన్నది. పదినాళ్ళ యుద్దంలోని వివరాలు ధృతరాష్ట్రుడు సంజయుడికి 
దూరంగా కూర్చొని విశ్రాంతిగా విన్నాడు. కథాకథనంలో తిక్కన నిశితదృష్టికి ఇది ఒక చక్కని ఉదాహరణం. 


ఉ. నెట్టన యాపగాసుతుండు నేలకు వ్రాలె ననంగ విన్న నా 
కట్టిండి వీను లేమి వినుకాటీయ కోర్వవు? దుర్వినీతికిం 
బుట్టినయిల్లనై వినక పోవ(గ వచ్చునె? యింక నాకు నే 
దిట్టండ నైతి; నెల్లవియు. దెల్లముగా విననేర్తు సంజయా!” 65 


ప్రతిపదార్థం: నెట్టన= పూనికతో; ఆపగాసుతుడు= నదీనందనుడు- భీష్ముడు; నేలకున్‌+(వాలెను+అనంగన్‌= భూమిమీద 

పడిపోయాడు అని చెప్పగా; విన్న= ఆలకించిన; నా+కట్టిండి+వీనులు= కఠినమైన నా చెవులు; ఏమి కాజీయకున్‌ ఓర్వవు?= 

ఏ కష్టమును విన సహించవు? (ఎట్టి దుర్వార్తలు ఐనా వినగలవు); దుర్‌+వినీతికిన్‌= చెడ్డవిధానానికి; పుట్టిన+ఇల్లను+ఐ= 

జన్మస్థానమునై; వినక పోవంగన్‌ వచ్చునె+ఇంక+నాకున్‌= ఇకమీద నాకు వినకుండా తప్పుతుందా?; సంజయా= ఓ సంజయా!; 

నే+దిట్టండన్‌+ఐతి= నేను ధైర్యవంతుడను అయినాను; అనగా నా మనస్సు గట్టిపడింది అని అర్థం; ఎల్ల+అవియున్‌= అన్నిటిని; 
ల ల థ | 

తెల్లముగాన్‌= సుస్పష్టంగా; వినన్‌నేర్తున్‌= ఆలకించగలను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 31 


తాత్సర్యం: దీక్షతో యుద్దం చేసిన- భీష్ముడు యుద్ధభూమిలో పడిపోయాడన్న వార్త విన్న నా చెవులు ఎట్టి 
దుర్వార్తలనైనా వినగలవు. దుష్టమైన నీతికి నేను పుట్టినిల్లును. నా మనస్సు బండబారింది. ఓ సంజయా! నీవు 
వెనుకాడక, ఏ విధంగా యుద్దం జరిగిందో- అంతా నాకు తేటతెల్లంగా తెలియచెప్పుము. సందేహించవద్దు. 


వ. అనిన విని సంజయుం డతని కిట్లనియె 66 
తాత్సర్యం: అనగావిని, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు. 


ఆ. అధిప! నీవు సెప్పినట్టిద; నీ యవి । నీతిం జేసి ధర్మనిరతు లైన 
పాండుసుతుల కన్ని పాటులు వాటిల్లె; | నింత దెచ్చికొంటి వంత సేసి. 67 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); ఈవు= నీవు; చెప్పిన+అట్టిది+ అ= చెప్పిన విషయం వాస్తవం; 
నీ+అవినీతిన్‌+చేసి= నీ అవినీతి చేత; ధర్మనిరతులు+ఐన= ధర్మము ఆచరించుటయందు దీక్ష గలిగినట్టి; పాండుసుతులకున్‌= 
పాండవులకు; అన్ని+పాటులు= అన్ని దురవస్థలు; పాటిల్లెన్‌= ఏర్పడ్డాయి; అంత+చేసి= అంత అవినీతి నీవు చేయటం చేత; 
ఇంత= ఈ దురవస్థ (అనగా భీష్ముడి పతనం); తెచ్చుకొంటివి= తెచ్చుకొన్నావు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవే ఒప్పుకొన్నావుగదా! నీ అవినీతి వలననే ధార్మికులైన పాండవులకు 
ఇన్ని బాధలు కలిగాయి. నీవు అవివేకం వలన ఇంతటి దురవస్థ తెచ్చుకున్నావు. నీది స్వయం కృతాపరాధం. 
నీ కర్మ నిన్ను కట్టికుడుపుతున్నది. 
క కీ డొనరించినవారికిం। గీ డగు టరుదయ్య? మేలు గీ డేమియు నీ 

వాడక విను; నను గయ్యము. ।; జూడంగం బుచ్చుట వినంగం జూచియ కాదే! 68 


ప్రతిపదార్థం: కీడు= అపకారం; ఒనరించిన వారికిన్‌= చేసినవారికి; కీడు= అశుభం (నష్టం); అగుట= సంభవించటం; 
అరుదు+అయ్య?= అరుదా?- అరుదుకాదు- తరచుగా సంభవిస్తుంది; మేలు- కీడు+ఏమియున్‌= ఇది ఉపకారం; అది అపకారం 
అనే మాటలు; నీవు+ఆడక= నీవు చెప్పకుండా; విను(ము)= నేను చెప్పే మాటలు వినుము; ననున్‌= నన్ను; కయ్యమున్‌= యుద్దాన్ని; 
చూడంగన్‌+పుచ్చుట= చూడుమని పంపటం; వినంగన్‌+చూచియు+అ, కాదే?= వినాలనే ఉద్దేశం తోడనే కదా! 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అపకారం చేసినవారికి తిరిగి కీడు జరిగితీరుతుంది. అది లోకంలో తరచు 
చూస్తూనే ఉన్నాం గదా. నీవు ఇది కీడు అది మేలు అని చెప్పకుండా (మధ్య మధ్య ఆపకుండా) నేను చెప్పే మాటలు 
ఆలకించుము. నీవేకదా యుద్దం చూచి ఆ వార్తలు నీకు చెప్పుమని నన్ను నియోగించింది. (వినటానికే కదా! ఈ 
చెప్పటం) 
క వేదవ్యాస మునీశ్వరు । పాదంబులు దలంచి మొక్కి భక్తిరసైకా 

స్వాదన సుకరానందో । త్పాదన దివ్యమతి నగుచు( దగ నెటి(గింతున్‌. 69 


ప్రతిపదార్థం: వేదవ్యాస, ముని+-ఈశ్చరు, పాదంబులు= వేదములను వర్గీకరించి వ్యాసుడనే పేరుపొందిన గొప్ప బుషి అడుగులు; 
తలంచి= స్మరించి; యొక్కి= నమస్కరించి; భక్తి*రస+ఏక+ఆస్వాదన+సుకర+ ఆనంద+ఉత్పాదన+దివ్య+మతిన్‌+అగుచున్‌= 
భక్తి అనే 'రసము”నే ఆస్వాదించటం ద్వారా లభ్యమైన ఆనందం పుట్టే దివ్యమైన బుద్దితో కూడినవాడను జౌతూ; తగన్‌= తగినట్టుగా 
(జాచిత్యంతో); ఎజింగింతున్‌= తెలుపగలను. 


తాత్పర్యం: వేదవ్యాస మహర్షి శ్రీపాదాలను స్మరించి నమస్కరించి భక్తిరసమునందు ఓలలాడే బుద్దికలవాడనై 

యుద్ద వృత్తాంతం తెలుపగలను. 

విశేషం: ఇది యుద్ద కథనానికి మొదలు. భక్తి నవరసాలలో ఒకటి కాదు. ఇచ్చట 'రస' శబ్దాన్ని తిక్కన ఏ అర్ధంలో వాడినట్టు? 

'రసం” (బ్రహ్మానంద సదృశమని ఆలంకారికుల నిర్దేశం. తిక్కనకు రస శబ్దంపై ఆనంద శబ్దంపై మక్కువ ఎక్కువ. యుద్ద వర్లన 
యలు న CY 6 ౯౩ 

ఆనందదాయకం కాగలదా? రసం ఆనంద పర్యవసాయి. యుద్ద వర్లనకు వీరరసం ఆధారం. వీర రసోపాసనకు సంజయుడు 

వేదవ్యాస పాదాలను ఆలంబంగా చేసికొన్నాడు. ఇది ఉదాత్త భావ కల్పన. 


వ. అనిన నాంబికేయుండు 'నట్లకాక యెటింగింపు' మనుటయు సంజయుండు. 70 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; ఆంబికేయుండు= అంబికా పుత్రుడు- ధృతరాష్ట్రుడు; అట్ల+కాక= అటులే అగుగాక; 
ఎజీంగింపుము= తెలుపుము; అనుటయున్‌= అని చెప్పగానే; సంజయుండు= సంజయుడు. 
తాత్పర్యం: అని సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆతడి మాటలు అంగీకరించి సరే చెప్పుమన్నాడు. అంతట 
సంజయుడు చెప్పసాగాడు. 
సంజయుడు ధృతరాష్టునకు భారతయుద్దంబు సెప్పంబూనుట (సం. 6-16-7) 

ఉ. 'ప్రాంశు. బయోదనీలతనుభాసితు నుజ్జ్వల దండధారు( బిం 

గాంశు జటాచ్చటాభరణు నాగమపుంజపదార్థతత్త్వ ని 

స్పంశయకారు. గృష్టమృగచర్మకృతాంబరకృత్యు భారతీ 

వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్యవతేయు. గొల్టెదన్‌.' 71 


ప్రతిపదార్థం: (ప్రాంశున్‌= ఉన్నతుడిని; పయోద, నీల, తను, భాసితున్‌= మేఘంవలె నల్లనైన శరీరంచేత వెలుగొందేవాడిని; 
ఉజ్జ్వల, దండ, ధారున్‌= ప్రకాశించే దండం ధరించేవాడిని; పింగ+అంశు జటా+ఛటా+ఆభరణున్‌= గోరోజనం రంగు గల జడల 
సముదాయమనే సొమ్ములు ధరించిన వాడిని; ఆగమ, పుంజ, పద+అర్థ, తత్త, నిస్సంశయకారున్‌= వేదాల సముదాయమునందలి 
పదాల యొక్క భావాల యొక్క యాథార్థ్యమును సంశయం లేకుండా నిరూపించినవాడిని; కృష్ణమృగచర్మకృత + అంబరకృత్యున్‌= 
జింక చర్మాన్ని బట్టగా చేసికొన్నవాడిని; భారతీ వంశ వివర్హనున్‌= భారత రాజవంశమును వృద్ది చేసిన వాడిని; (త్రిదశ+వందితున్‌= 
దేవతలచే నమస్కరించబడినవాడిని, సాత్యవతేయున్‌= సత్యవతి కొడుకును; కొల్చెదన్‌= ఆరాధించగలను. 

తాత్సర్యం: ఉన్నతుడిని, మేఘంవలె నల్లనైన శరీరకాంతితో వెలుగొందే వాడిని, ప్రకాశించే దండం ధరించే వాడిని, 
గోరోజనపు వర్లంగల జడల మొత్తం ధరించిన వాడిని, వేదాలలోని పదాల భావాన్ని సంశయాలు లేకుండా 
నిరూపించిన వాడిని, కృష్ణాజినం వ(స్తంగా ధరించే వాడిని, భారత వంశాన్ని వర్దిల్లేటట్టు చేసిన వాడిని, దేవతలచేత 
నమస్కరించబడిన వాడిని, సత్యవతి కొడుకును ఆరాధిస్తాను. 

విశేషం: ఈ పద్యం వేదవ్యాసస్తుతి. తిక్కనకు సంస్కృత మహాభారత కర్త అయిన వేదవ్యాసుడిపైగల, భక్తి ప్రపత్తులు ప్రతిఫలించే 
పద్యం ఇది. 

వ. అని పలికి పారాశర్యుం జిత్తంబున నిలిపి నమస్కరించి ధృతరాష్తున కిట్లనియె. 72 


ప్రతిపదార్థం: అని, పలికి= అని వచించి; పారాశర్యున్‌= పరాశరుడి కొడుకగు వ్యాసుడిని; చిత్తంబునన్‌= మనస్సులో; నిలిపి= 
ప్రతిష్టించి; నమస్కరించి= మొక్కి; ధృతరాష్ట్రునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 33 


తాత్సర్యం: అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి, మొక్కి ధృతరాష్ట్రుడితో ఈ 
విధంగా అన్నాడు: 


క, _“వినినదియును, నెయ్యెడ నే(। గనినదియును, మునికృపం బ్రకాశంబై తోం 
చిన యదియును, విశదంబుగ । వినిపించెద మొదలుకొని సవిస్తారముగన్‌. 73 


ప్రతిపదార్థం: వినినదియును= ఆలకించినట్టిదీ; ఏ+ఎడన్‌= ఎచ్చట; నేన్‌+కనిన+అదియును= నేను చూచినట్టిదీ; ముని+కృపన్‌= 
(వేదవ్యాస) బుషిదయ వలన; ప్రకాశంబు+ఐ, తోచిన+అదియును= తెల్లమై స్ఫురించినట్టిదీ; మొదలుకొని= యుద్దం ఆరంభించిన 
సమయం నుండి; స, విస్తారముగన్‌= వివరాలు అన్నింటినీ కలిపి; వినిపించెదన్‌= నీకు చెప్పగలను. 


తాత్సర్యం: అని చెప్పి సంజయుడు వేదవ్యాస మహర్షిని మనస్సులో ధ్యానించి, మొక్కి ఈ విధంగా చెప్పాడు. 
నేను విన్న సంగతులు, నేను కళ్ళార చూచిన విషయాలు, వేదవ్యాస మహర్షి కృపవలన నాకు తెలిసిన అంశాలు, 
యుద్దం మొదలుపెట్టినప్పటినుండి జరిగిన విశేషాలు అన్నీ నీకు వివరాలతో చెప్పగలను. 


వ. ఆరాత్రినిన్ను వీడుకొని మన దండునకుం జని, నీ కొడుకు నగరు సముచిత ప్రకారంబునం బ్రవేశించు నప్పు 
డతండు గాంగేయాది కౌరవులును దగు రాజులును బరివేష్టింపం బరిమిత స్థానంబున నుండ, నేనును 
బొడసూపి,యతని యాదరణంబు వడసి కొలిచి యుండితిం; బదంపడి సమర విషయంబులైన 
సంభాషణంబుల సమయంబున నమ్మేదినీశ్వరుండు దుశ్శాసనుం గనుంగొని యిట్లనియె. 74 


ప్రతిపదార్థం: ఆ రాత్రి= ఆ రేయి; నిన్నున్‌= (ఓ ధృతరాష్ట్ర మహారాజా) నిన్ను; వీడుకొని= నీ దగ్గర సెలవు పుచ్చుకొని; 
మన, దండునకున్‌+చని= మన సైన్యం విడిసిన చోటికి వెళ్ళి; నీ కొడుకు= నీ పుత్రుని యొక్క (దుర్యోధనుని); నగరున్‌= 
అంతఃపురాన్ని; సముచిత (ప్రకారంబునన్‌= యథావిధి (రాజమర్యాద (ప్రకారం); ప్రవేశించు+అప్పుడు= చేరేటప్పుడు; అతండు= 
(దుర్యోధనుడు); గాంగేయ+ఆది, కౌరవులును= భీషు డు మున్నగు కౌరవులును; తగు రాజులును= (కొలువుకూటాన్ని (ప్రవేశించే 
అర్హత గల) తగిన దొరలును; పరివేష్టింపన్‌= చుట్టూచేరియుండగా; పరిమితస్థానంబునన్‌+ఉండన్‌= రాజుగారు కూర్చుండడానికి 
ఏర్పాటు చేయబడిన చోటులో (కొలదిమందితో కలిసి) ఉండగా; ఏనును= నేను గూడ (సంజయుడనైన నేను); పొడ+చూపి= 
కన్పించి; అతని= దుర్యోధనుడి యొక్క; ఆదరణంబు+పడసి= మన్ననను పొంది, కొలిచి+ఉండితిన్‌= కొలువు కూటంలో కూర్చొని 
ఉన్నాను; పటదంఠపడి= పిమ్మట; సమర, విషయంబులు+ఐన= యుద్దానికి సంబంధించిన అంశాలు గల; సంభాషణంబుల 
సమయంబునన్‌= మాటాడేటప్పుడు; ఆ+మేదినీ+-ఈశ్వరుండు= ఆరాజు- దుర్యోధనుడు; దుశ్చాసనున్‌+కనుంగొని= దుశ్ళాసనుడిని 
చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్టా! ఆ రాత్రి నీదగ్గర సెలవు తీసికొని నేను మన సేనలు విశ్రమించిన చోటు చేరాను. 
నీ కొడుకు దుర్యోధనుడి నగరులోకి పోయేసరికి అతడు భీష్ముడు మొదలైన కౌరవులూ ఆంతరంగికులైన రాజులూ 
పరివేష్టించి ఉండగా నేను కన్పించాను. దుర్యోధన మహారాజు నన్ను మన్నించగా కొలిచి ఉన్నాను. తరువాత 
యుద్దవిషయాలు మాట్లాడేటప్పుడు దుర్యోధన మహారాజు దుళ్ళాసనుడితో ఈ విధంగా చెప్పాడు. 
క. “మనకు బాండురాజ తనయవర్గమునకు( । గయ్య మయ్యె బెద్ద కాలమేని 

నెదురు చూచుచుండ నొదవె నివ్విధ, మిందు(। బూని చేయవలయుదాని వినుము. 75 


ప్రతిపదార్థం: మనకున్‌= (కౌరవులకును); పాండురాజ, తనయ, వర్గమునకున్‌= పాండవుల పక్షానికి; కయ్యము+అయ్యెన్‌= 
యుద్దం వచ్చింది; ఏను= నేను; పెద్ద కాలము+ఏని= చాలాకాలం నుండి; ఎదురు చూచుచుండన్‌= ఎదురు చూస్తూ ఉండగా; 


ఈ+విధము= ఈ రీతి; ఒదవెన్‌= ఏర్పడింది; ఇందున్‌= ఈ యుద్ధంలో; చేయవలయుదానిన్‌= కర్తవ్యాన్ని; ఆచరించ వలసినదానిని 
గూర్చి; వినుము= ఆలకించుము. 
తాత్సర్యం: ఎంతోకాలంనుండి ఎదురు చూస్తున్న యుద్దం మనకూ పాండవ పక్షానికీ ఈ నాటికి ఈ రీతిగా 
సిద్ధించింది. ఇక ఇప్పుడు మనం చేయవలసినపనిని గురించి, సాధించవలసిన కార్యం గురించి వినుము. 
క కన్నాకు మనకు భీష్ముం; । డిన్నరవరు€. గావవలయు నెమ్మెయి నైనం; 

దన్నుం గాచిన నితండు జ । గన్నుతముగ రణమునం బగటి నడంగించున్‌. 76 
ప్రతిపదార్థం: మనకున్‌= మన కౌరవ సేనలకు; భీష్ముండు= భీష్ముడు; కను+ఆకు= కనురెప్పవలె రక్ష - నాయకుడు; 
ఈ+నరవరున్‌= నరులలో శ్రేష్టుడైన ఈతడిని; ఏ+మెయిన్‌= ఏ రీతిగా అయినా సరే; కావవలయున్‌= కాపాడాలి; 
తన్నున్‌+కాచినన్‌= తనను రక్షిస్తే ఇతండు= ఈ భీష్ముడు; జగత్‌+నుతముగన్‌= ప్రపంచం చేత (ప్రస్తుతించబడే రీతిగా; 
రణమునన్‌= యుద్దంలో; పగణన్‌= శత్రువులను; అడంగించున్‌= నాశం చేస్తాడు. 
తాత్పర్యం: భీష్ముడు మన సేనకు ముఖ్యుడు మనకు రక్ష. శ్రేష్టుడైన ఈ వీరుడిని మనం రక్షిస్తే, ఈతడు 
మనలను అందరినీ రక్షిస్తాడు. అంతేకాక, యుద్దంలో ప్రపంచం అంతా (ప్రస్తుతించే విధంగా ఇతడు శత్రువులను 
ధ్వంసం చేస్తాడు. 
విశేషం: కన్నాకు= కన్ను+ఆకు, తమలపాకు కట్టలో మొదటనుండే పెద్దఆకు అనగా అగ్రేసరుడు= శ్రేష్టుడు అని భావం. 


ఆ. ఎల్లవారి( గాచు నిత డని యెప్పుడు । దలంతు; మితని( గావవలయు టేమి 
యని తలంచె దేని విను; మిందటికు నిది । వినగవలయు నట్టి పని కుమార! 77 


ప్రతిపదార్దం: కుమార!= చిన్నవాడవైన ఓ దుళ్ళాసనా?; ఎల్లవారిన్‌= అందరినీ; ఇత(డు= (భీష్ముడు); కాచున్‌= రక్షిస్తాడు 
అని; ఎప్పుడు న్‌= ఎప్పుడూ; తల(తుము= భావిస్తాము; ఇతనిన్‌= (భీష్ముడిని); కావన్‌వలయుట+ఏమి?= రక్షించటం ఏమిటి; 
అని తలంచెదు+ఏని= అని ఆలోచిస్తున్నావేమో; వినుము= ఆలకించుము; ఇందజకున్‌= ఇంతమందికీ; ఇది= ఇపుడు 
నేను చెప్పునది; వినంగన్‌ వలయున్‌+అట్టి+పని= వినవలసిన విషయం. 

తాత్పర్యం: ఎల్లవారిని ఇతడు (భీష్ముడు) యుద్దంలో రక్షిస్తాడని ఎప్పుడూ అనుకొంటాము గదా! అట్లాంటి 
ఈయనను రక్షించటమేమిటని అనుకుంటే దుశ్ళాసనా! వినుము. ఇది అందరూ వినవలసినట్టి విషయం. 
విశేషం: భీషు డు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఆ మానవాతీతుడు ఆడవారితో పోరాడడు. అంతేగాక- ఆడంగి లేకివారితో గూడా పోరాడడు. 
శిఖండి ఆకృతిచేత స్త్రీ అందుచేత భీష్ముడు ఆతడితో పోరాడడుగాని, శిఖండి భీష్ముడితో పోరాడుతాడు. బాణాలు ప్రయోగిస్తాడు. 
ఆడిన మాట తప్పనివాడు భీష్ముడు. సాయుధుడైన శిఖండి, నిరాయుధుడైన భీష్ముడిపై విజృంభించే అవకాశం ఉంది. జాగ్రత్త, 
వ. _సత్యవ్రతుం డగు నిమ్మహానుభావుండు. 78 
(ప్రతిపదార్థం: సత్యవ్రతుండు+అగు= ఎల్లప్పుడూ నిజమే మాటాడే దీక్షగల; ఈ+మహానుభావుండు= ఈ గొప్పవాడు (భీష్ముడు). 
తాత్సర్యం: సత్యమే జీవితవ్రతంగా కలిగిన ఈ గొప్పవాడు. 


క విను(డన్యు లెవ్వరును నా। మునుమున. బడి బ్రదుక రాలమున; నేను శిఖం 
డిని నోర్వ( జాలం జుండీ! । యని మన యుద్యోగవేళయప్పుడ చెప్పెన్‌. 79 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 35 


ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి; అన్యులు= ఇతరులు; ఎవ్వరును= ఎవ్వరుగానీ; నా మునుమున్‌+పడి= నా యెదురున 
నిలిచి; ఆలమునన్‌= యుద్దంలో; బ్రదుకరు= జీవించలేరు; ఏను= నేను; శిఖండిని; ఓర్వన్‌+చాలన్‌+చుండీ!= గెలువలేను సుమా 
అని; మన ఉద్యోగ వేళ= మనం (యుద్ద) ప్రయత్నాలు చేసే సమయంలో; అప్పుడు+అ= ఆ సమయంలోనే; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: మనం యుద్ద ప్రయత్నాలు చేసే సమయంలో, ఆనాడే భీష్ముడు ఒక మాట ఖండితంగా చెప్పాడు. 
'నా ముందు యుద్దంలో ఇంకెవ్వరూ నిలువలేరు. నిలిచి యుద్దం చేస్తే జీవించలేరు. అయితే, నేను శిఖండితో 
పోరాడలేను.” 


ఉ. ఏమటి రక్ష సాలని మృగేంద్రుని నక్కయుం గోలుపుచ్చు; సం 
గ్రామములోనం( గన్గలిగి కావక తక్కిన నా శిఖండిచే 
నీ మనుజేంద్రు. గోల్పడమె? యిట్టిది గోల్పులి నిద్రవోవ ను 
ద్దామ బలంబుమై గొటియ దాంకి వధించినయట్టు లుండదే. 80 


ప్రతిపదార్థం: ఏమణీ= మైమరచి ఉపేక్షవహించి; రక్ష+చాలని= రక్షణ సరిపోని; మృగ+ఇంద్రునిన్‌= (మృగములలో (శ్రేష్టమైన) 
సింహాన్ని; నక్కయున్‌= నక్క కూడా; కోలుపుచ్చున్‌= చెడగొట్టగలదు; సంగ్రామములోనన్‌= యుద్దంలో; కన్‌+కలిగి= జాగ్రత్తగా 
చూస్తూ; కావక, తక్కినన్‌= కాపాడటం మానివేస్తే; ఆ+శిఖండిచేన్‌= ఆ శిఖండిచేత; ఈ+మనుజ+ఇంద్రున్‌= మనుజులలో గ్రేష్టుడైన 
ఈ భీష్ముడిని; కోల్పడమె?= పోగొట్టుకోమా?; ఇట్టిది= ఇటువంటిది; కోల్‌+పులి= పెద్దపులి; నిద్ర+పోవన్‌= నిదురిస్తూ ఉండగా; 
ఉత్‌+దామ+బలంబుమైన్‌= అరికట్టలేని శక్తితో; గొణియ= గొర్రె; తాశి= ఎదిరించి; వధించిన+అట్టులు= చంపివేసినట్టు; ఉండదే= 


ఉండదా? 


తాత్సర్యం: ఏమరి రక్షణచాలని సింహాన్ని నక్కసైతం చంపుతుంది. జా(గ్రత్తగా కనులు మూయకుండా భీష్ముడిని 
కాపాడాలి. లేకపోతే శిఖండిచేత ఈ మహావీరుడు నిర్జింపబడవచ్చును. పెద్దపులి నిదురిస్తూ ఉండగా, గొర్రె వచ్చి 
సెబడి పెద్దపులినే సంహరించినట్టు జౌతుంది. 


మా 


క కావుననీ యుద్దటరథి । కావలి నివ్విభునిం గాచునట్లుగం బనుపం 
గావలయు మీర లందటు । నేవల( జూచిన శిఖండి కెదురుం డెపుడున్‌.” 81 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఈ+ఉద్భట+రథిక+ఆవలిన్‌= గొప్పవీరులైన ఈ రథికుల సమూహాన్ని; ఈ+విభునిన్‌= ఈ 
నాయకుడిని (భీష్ముని); కాచున్‌+అట్టుగన్‌= కాపాడేటట్టుగా; పనుపంగాన్‌ వలయున్‌= ఏర్పాటు చేయాలి; మీరలు+అందయున్‌= 
మీరందరూ; ఏవలన్‌+చూచినన్‌= ఏవైపు చూచినా; ఎపుడున్‌= ఎల్లప్పుడు; శిఖండికిన్‌= శిఖండికి; ఎదురుండు= ఎదిరి పోరాడండి. 


తాత్సర్యం: కాబట్టి గొప్పవీరులైన ఈ రథికులగుంపును నాయకుడైన భీష్ముని రక్షించడానికి పంపాలి. మీరందరూ 
ఏ వైపు చూచినా ఎప్పుడూ శిఖండిని ఎదిరించండి. 


వ. అని నియమించి కొలువు విరిసి చని యుచిత విధంబున నుండె; నంత. బ్రభాతం బగుటయు నమ్మహీపతి 
పడవాళ్ళం బనిచి బలుమానిసులను బలంబులను బవరంబునకు వెడల నియోగించిన, శంఖ దుందుభి 
ప్రముఖ మంగళ తూర్య నిస్వనంబులను నయ్యె సాధనంబులు సమకట్ట సముచిత పరివారంబునకుంజెప్పెడు 
దొరల పలుకుల గంభీర నాదంబులను, గట్టుమట్లు కదల. దిగిచినం జెలంగు కరితురంగంబుల బృంహిత 
హేషిత ఘోషంబులను బూన్చం దిగుచు రథంబుల నేమిస్వనంబులను, బెలుచ నొండొరులం బిలుచు 


పదాతుల యెలుంగుల విపులధ్వనులనుం, బేర్దిన మహారవంబున శిబిరంబు చంద్రోదయ ఘూర్ణమాన 
మహార్ణవంబును గ్రేణి సేయుచుండ సూర్యోదయంబైన సైన్యంబులు సెలంగుచు వెడలునప్పుడు. 82 


ప్రతిపదార్థం: అని+నియమించి= అని చెప్పి, ఏర్పాటు చేసి; కొలువు+విరిసి= కొలువు చాలించి; ఉచిత+విధంబునన్‌+ఉండెన్‌= 
తగిన రీతిని ఉన్నాడు; అంతన్‌= పిదప; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారుటచేత; ఆ+మహీపతి= ఆ రాజు- దుర్యోధనుడు; 
పడవాళ్ళన్‌+పనిచి= చిన్న దండనాథులను ఆజ్ఞాపించి; బలుమానిసులను= బలముకల మనుష్యులను, సేనకు ముందు నడిచేవారిని; 
బలంబులను= సేనలను; బవరంబునకున్‌= యుద్దానికి; వెడలన్‌= వెళ్ళటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; శంఖ+దుందుభి+ 
(ప్రముఖ+ మంగళ+తూర్య+నిస్వనంబులను= శంఖాలు దుందుభులు, మొదలైన శుభప్రదమైన వాద్యాల ధ్వనులు; అయ్య= 
ఆయా; సాధనంబులు= పరికరాలు; సమకట్టన్‌= సిద్దం చేయటానికి; సముచిత+పరివారంబునకున్‌= తమ తమ అనుచరులకు; 
చెప్పెడు= ఆజ్ఞాపించే; దొరల+పలుకుల= (ప్రభువుల వాక్యాల; గంభీర+నాదంబులు= ఠీవితో కూడిన శబ్దాలు, కట్టుమట్టు= 
ఉండేచోటులు; కదలన్‌+తిగిచినన్‌= కదిలేటట్టు లాగగా; చెలంగు= ధ్వనించే; కరి+తురంగంబుల= ఏనుగుల గుర్రాల; 
బృంహిత+హేషిత+ ఘోషంబులును= ఘీంకారముల, సకిలింపుల పెద్ద ధ్వనులు; పూన్సన్‌+తిగుచు రథంబులనేమి స్వనంబులును= 
కట్టటానికి ఆయత్తం చేసే రథచక్రాల ధ్వనులూ; పెలుచన్‌= పెద్దగా; ఒండు+ఒరులన్‌= ఒకరిని ఒకరు, పిలుచు= రమ్మని కేకలు 
వేసే; పదాతుల+ఎలుంగుల= కాలిభటుల కంఠస్వరముల; విపుల+ధ్వనులన్‌+పేర్చిన= సంకుల నినాదాలతో అతిశయిల్లిన; 
మహా+రవంబునన్‌= పెద్ద సంకులశబ్దంచేత; శిబిరంబు= యుద్దభూమి దరి వేసిన డేరా; చం(ద్ర+ఉదయ, ఘూర్లమాన, 
మహా+అర్లవంబును= చంద్రుడు ఉదయించే సమయంలో తిరుగుడుపడే గొప్ప సముద్రాన్ని; క్రేణి+చేయుచుండన్‌= పరిహసించే 
విధంగా ఉండగా; సూర్య+ఉదయంబు+ఐనన్‌= (ప్రొద్దు పొడువగా (సూర్యుడు ఉదయించగా); సైన్యంబులు= సేనలు; 
చెలంగుచున్‌= ధ్వనిచేస్తూ; వెడలు+అప్పుడు= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: అని ఏర్పాట్లు చేసి, కొలువు చాలించి, వెళ్ళి తగిన రీతిని ఉన్నాడు. అంతట తెల్లవారింది. దుర్యోధనుడు 
చిరుదండనాథులను బలముగల వారినీ సేనలను యుద్దభూమికి తరలించండని నియోగించాడు. శంఖాలు 
దుందుభులు మున్నగు వాద్యాలు మోగాయి. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ మైదానాలలో పెద్ద గోల గందరగోళం 
ఏర్పడింది. దొరలు తమ తమ పరివారాలకు ఆజ్ఞలు ఇస్తున్నారు. ఏనుగులు గీపెట్టుతున్నవి. గుర్రాలు సకిలిస్తున్నవి. 
కదిలే రథాల చక్రాలు ఘోషిస్తున్నవి. భటులు ఒకరినొకరు రమ్మని పిలుస్తున్నారు. ఇన్ని స్వరాలు ఇన్ని శబ్దాలు 
కలిస్తే, చంద్రోదయ సమయంలో ఘోషించే సము ద్రంవలె సేనా శిబిరం కన్పించింది. అంతట సూర్యోదయమయింది. 
సైన్యాలు ఉత్సాహంతో బయలుదేరేటప్పుడు- 

నిశేషం: బృంహితం ఏనుగు ఘీంకారానికి మాత్రమే పరిమితమైన శబ్దం. హేష: గుర్రం చేసే సకిలింపునకు మాత్రమే వాడబడేశబ్దం. 
తే. కనకభూషణజాలంబుకతన గజము । లెరవళులు వోవు కొండల నెనసి యొప్పె; 

వల్గనంబుల హేషలవలన నబ్జి। ఘనతరంగంబు లన. దురంగములు వొలిచె. 83 


ప్రతిపదార్థం: కనక, భూషణ, జాలంబు, కతనన్‌= బంగారు ఆభరణ సముదాయాల కారణంగా; గజములు= ఏనుగులు; 
ఎరవళులు+పోవు= కార్చిచ్చులతో కూడిన; కొండలన్‌= పర్వతాలను; ఎనసి+ఒప్పెన్‌= పోలి కన్పించాయి; వల్గనంబులన్‌= ఏకగతి 
వేగంలో నడవటం వలన; హేషలవలనన్‌= సకిలింతలచేత; అద్ది, ఘన, తరంగంబులు+అనన్‌= సము(ద్రంలోని పెద్ద కెరటాలు 
అనేటట్టుగా; తురంగములు= గుర్రాలు; పొలిచెన్‌= వెలుగొందాయి. 


తాత్సర్యం: బంగారు ఆభరణాలు ఉండటం చేత ఏనుగులు మంటలు చెలరేగిన కొండలవలె కన్పించాయి; అడుగులు 
క్రమబద్దంగా వేస్తూ నడవటం చేత సకిలింతల చేత గుర్రాలు సముద్రంలో చెలరేగే పెద్ద పెద్ద కెరటాలవలె భాసించాయి. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 37 


విశేషం: 1. వల్లనం: గుర్రం నడక. ఆ నడకలో ఒక వేగం కాళ్ళు ముందుకు పెట్టి దూకుడుగా నడవటం. ఇది పరుగెత్తటం 
కాదు, వల్లనం అనే శబ్దం ఒకానొక అశ్వగతికి మాత్రమే వాడబడుతుంది. అట్లే హేష - గుర్రం చేసే సకిలింపు సవ్వడికి మాత్రమే 
వాడబడుతుంది. 
క  అరదములు సవరణలతో. ।; బరపై యొక్కొక్క యూరి పరపున నరిగెం 

బరుసని పలుకుల నాకృతి । పరుషత నసురాలివోలె భటతతి మెఅసెన్‌. 84 
ప్రతిపదార్థం: అరదములు= రథాలు; సవరణలతోన్‌= అలంకారాలతో; పరపు+ఐ= నిడివిగలట్టివై; ఒక్కొక్క= ఒక ఒక; 
ఊరి+పరపునన్‌= విస్తరించిన గ్రామం వలె; అరిగెన్‌= వెళ్ళాయి; భటతతి= భటుల సమూహం; పరసని పలుకులన్‌= కఠోరమైన 
మాటలచేత; ఆకృతి పరుషతన్‌= ఆకారముల కర్కశత్వముచేత; అసుర+ఆళి+పోలెన్‌= రాక్షసుల గుంపువలె; మెజుసెన్‌= 
వెలుగొందింది. 
తాత్సర్యం: సవరణలతో గూడిన రథాలు మిక్కుటమై ఒక్కొక్క ఊరు కదలిపోతున్నదా అన్నట్లు వెళ్ళాయి. 
పరుషవాక్యాలతో, కఠినాకారాలతో రక్కసుల గుంపువలె, భటులగుంపు వెలుగొందింది. అనగా విస్తరించిన 
(గ్రామాలవలె, రథాలు అలంకరింపబడిన గుర్రాలతోపాటు కదలి వెళ్ళాయి. 
వ. _అట్టియెడ. 85 
తాత్సర్యం: ఆ సమయంలో. 
మ. పరిధానంబును దేరు నశ్వములు( జాపంబుం బరిస్పీత వ 

జ్రరుచివ్యాప్త సువర్ణతాళమయ చంచత్కేతువున్‌ వర్మముం 

గర మొప్పం దెలుపారు వెల్లొడుగుతో గంగాసుతుం డా సుధా 

కరు(డుంబోలె వెలింగె దర్ప మెస(గం గౌరవ్యసైన్యాబ్ధికిన్‌. 86 


ప్రతిపదార్జం: పరిధానంబును= (ధరించిన) వస్ర్తాలు; తేరున్‌= రథం; అశ్వములున్‌= గుర్రాలు; చాపంబున్‌= ధనుస్సు; 
పరిస్పీత, వజ్ర, రుచి, వ్యాప్త, సువర్ల, తాళమయ, చంచత్‌, కేతువున్‌= అధికమైన వజ్రాల కాంతితో ప్రకాశించే బంగారు 
తాడిచెట్టుతో కూడి కదలి ఆడే జెండా; వర్మమున్‌= కవచం; కరము+ఒప్పన్‌= మిక్కుటంగా విలసిల్లగా; తెలుపారు= 
తెల్లనైన; వెల్‌గొడుగుతోన్‌= తెల్లని ఛత్రంతో; గంగానుతుండు= గంగకొడుకు= భీష్ముడు; కౌరవ్య, సైన్య+అబ్దికి న్‌= 
కౌరవుల సేన అనే సముద్రానికి; ఆ+సుధాకరుండున్‌+పోలెన్‌= ఆ చం(ద్రుడివలె; దర్శృము+ఎస6గన్‌= గర్వం,ఠీవి విలసిల్లగా; 
వెలింగెన్‌= (ప్రకాశించాడు. 

తాత్పర్యం: సేనాపతి అయిన భీష్ముడు కౌరవసేన అనే సముద్రానికి చంద్రునివలె ఒప్పారినాడు. భీష్ముడికి చెందిన 
అంశాలు అన్నీ విలక్షణాలైనవే. ఆతడి ఆహార్యం- ధరించిన వస్త్రాలు నిగనిగలాడిపోతున్నాయి. రథమా? అది 
సేనాధిపతి రథం అనిపిస్తున్నది. ఇక ఆ రథానికి కట్టిన గుర్రాలు, కదం (త్రొక్కుతున్నవి. ధనుస్సు - వజ్రాలు 
పొదగబడి వెలుగొందుతున్నది. జెండా బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్నది. కవచం కాంతులీనుతున్నది 
రథంపై తెల్లగొడుగు ప్రకాళిస్తున్నది. 

విశేషం: తెలుపారు వెల్లొడుగుతో= తెల్లనగు తెల్లని గొడుగుతో అని తిక్కన (వ్రాస్తారా? అనే సందేహం విజ్ఞలకు 
కల్గవచ్చు. కాని అన్ని పుస్తకాలలో ఇలాగే ఉన్నది. తెలుపారునకు బదులు పొలుపారు వెల్లొడుగుతో అన్నప్పుడు 
ఈపునరుక్తి దోషం పరిహారమౌతుంది. 


(ఈక 


కాంచనమయ వేదికా, కనత్మేతనో । జ్వల విభ్రమం బొప్పం గలశజుండుం 

గనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ । విభవ విలాసంబు వెలయ. గృపుండు6 
మణిసింహ లాంగూల మహితకేతుప్రభా | స్పురణంబు మెజియంగ గురుసుతుండు, 
రత్నశిలారశ్శ్మి రాజిత కదళికా । మహిమ శోభిల్లంగ మద్రవిభుండు 


తే. వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల । నుచిత గతి నూల్మొనంగ జేయుచు( గడంగి 
సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు । నగుచు( దగుమాట లాడుచు నడచి రెలమి. 87 


ప్రతిపదార్థం: కాంచన మయ, వేదికా, కనత్‌+కేతన+ఉజ్ఞ్యల, విభ్రమంబు+ఒప్పన్‌= బంగారుతో నిర్మించబడిన అరుగుతో 
ప్రకాశించే జెండా యొక్క వైభవం విలసిల్హుతుండగా; కలశజుండు= ద్రోణుడు; కనక+గోవృష+సాంద్ర+కాంతి+కాంత+ 
ధ్వజ+విభవ+విలాసంబు= బంగారు ఆబోతు యొక్క దట్టమైన వెలుగులచేత (ప్రకాశించే జెండా వైభవం యొక్క విలాసం; 
వెలయన్‌= విలసిల్లగా; కృపుండు= కృపాచార్యుడు; మణి, సింహ, లాంగూల, మహిత, కేతు, (ప్రభా, స్ఫురణంబు= మణులచేత 
నిర్మించబడిన సింహంతోకతో గొప్పదైన జెండా కాంతుల అతిశయము; మెజయంగన్‌= మిరుమిట్లు గొల్పగా; గురుసుతుండు= 
(ఆచార్యుడి పుత్రుడైన) అశృత్తామ; రత్న, శిలా, రశ్మి, రాజిత, కదళికా, మహిమ= రత్నాల రాళ్ళ వెలుగులతో భాసించే అరటిచెట్టు 
గొప్పదనం; శోభిల్లంగన్‌= విలసిల్లగా; మద్రవిభుండు= మ(ద్రదేశరాజు- శల్యుడు; వెడలి= వెళ్ళి, తమ తమ, చతురంగ, 
వితతులు+ఎల్లన్‌= తమకు తమకు, సంబంధించిన (రథ, గజ, తురగ, పదాతి సమూహాలు అన్నీ); ఉచిత రీతిన్‌= తగు విధంగా; 
నూల్కొనంగన్‌+చేయుచున్‌= పురికొలుపుతూ; సంగర+ఉత్సవ+సంభృత+ఉత్సాహులు+అగుచున్‌= యుద్దపు పండుగలో నిండిన 
ఉత్సాహం కలవారు జౌతూ; నగుచున్‌= నవ్వుకొంటూ; తగు, మాటలు+ఆడుచున్‌= తగిన పలుకులు పలుకుతూ; ఎలమిన్‌= 
సంతోషంతో; నడచిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: |ద్రోణాచార్యులవారు స్వీకరించిన జెండా బంగారంతో నిర్మింపబడిన వేదిక (యజ్ఞం ఆస్థానం) 
కృపాచార్యుల వారి జెండా పసిడి వన్నె చిన్నెలుగల గొప్ప ఆబోతు చిహ్నం గలది. అశ్వత్థామ జెండాపై వెలుగొందే 
గుర్తు మణి నిర్మితమైన సింహం తోక. రత్నాలు పొదిగి అమర్చిన అరటిచెట్టు మద్రరాజు అయిన శల్యుడి జెండాపై 
వెలుగొందుతుంది. ద్రోణుడు, కృపుడు, అశృత్థామ, శల్యుడు వారి వారి జెండాలు ఆకాశంలో మిరుమిట్టుగొలుపుతూ 
వెలుగొందుతుండగా చతురంగ బలాలతో కదలి ఉత్సాహ సంభరితులై యుద్ధభూమికి తరలి వెళ్ళారు పరిహాస 
వచనాలు వెదజల్లుకొంటూ. 


విశేషం: 1. కలశజుడు= కలశంలో పుట్టినవాడు. ఇరవై శతాబ్దిలో 'కలశజుడిని” ఉత్పత్తి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నవి. 
ద్రోణుడు స్రీ పురుష సంగమం వలన ఉద్భవించినవాడు కాడట. 'కలశజుడు* ఈ భావన ప్రాచీనతమ కావ్యమైన సంస్కృత 
మహాభారతంలోకి ఎట్టా చొరబడింది? ఇది భావి పరిశోధనల వలన తేలవలసిన అంశం. 


2. అలనాటి వీరులు పతాకా ప్రియులు. దూరం నుండి జెండా చూచి ఆ రథంలో ఉన్న వీరుడిని గుర్తించగలిగేవారు. 
3. వీరులు - నవ్వుతూ ఆడుతూ పాడుతూ, వినోదకేళీ విహారానికి వెళ్ళేటట్టు యుద్దభూమికి వెళ్ళేవారట! 


క. సమరక్రీణా సన్నా। హము లొప్ప(గ దక్కు( గలుగునట్టి దొరలు ద 
ర్వము పల్లవింప వెడలిరి । తమ తమ కేతువులు గ్రాల ధరణీనాథా! 88 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ రాజా! ధృతరాష్ట్ర మహారాజా; సమర, (క్రీడా, సన్నాహములు+ఒప్ప(గన్‌= యుద్దం అనే ఆటకు 
చేయవలసిన ప్రయత్నాలు అన్నీ వర్దిల్లుతుండగా; తక్కు+కలుగు+అట్టి, దొరలు= మిగిలిన ప్రభువులు; దర్సము= ఆటోపం; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 39 


పల్లవింపన్‌= చిగురించగా; తమ తమ కేతువులు= తమ తమ జెండాలు; (క్రాలన్‌= మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందగా; వెడలిరి= 
వెళ్ళారు (యుద్దభూమికి బయలుదేరి నడిచారు). 


తాత్సర్యం: సమర (క్రీడా సన్నాహంతో మిగిలిన దొరలు యుద్దభూమికి తమ తమ గొప్పదనం చూపిస్తూ 
పటాటోపంతో తమ జెండాలు మిరుమిట్టు గొలిపి వెలుగులు వెలారుస్తూ ఉండగా బయలుదేరి వెళ్ళారు. 


విశేషం: 1. యుద్ధమును, సంస్కృతభారతంలో తిక్కన తెలుగు భారతంలో “క్రీడి గ అభివర్షించటం కనిపిస్తుంది. యుద్దం 
ఒక ఆట, వినోదం ఎట్టా అవుతుంది? అని నవీనులు (ప్రశ్నించవచ్చును. అయితే- ఆనాటి వారు యుద్దాన్ని మారణహోమం 
క్రింద పరిగణించలేదు. అయితే అది హత్యాకాండ కూడా కాదు. వీరుడు హంతకుడు కాడు. యుద్దం రమణీయ భయానకమైన 
ఆట. 'మధ్యవర్తి' (రిఫరీ) లేనట్టి (క్రీడా విశేషం. వీరుడును, చంపవచ్చును, లేక చావవచ్చు అక్కడ ముఖ్యమైన అంశం. 


2. యుద్దంలో రంగురంగుల జెండాలు కన్నుల పండువుగా రెపరెపలాడేవి. ప్రతివీరుడూ (ప్రత్యేకమైన జెండా ఎన్నుకొనేవాడు. 
ఆ జెండాను, దూరం నుండి చూచి ఆ రథం ఏవీరుడిదో చెప్పుగలిగేవారు. బహుశః రంగు రంగుల జెండాలు, గుర్రాలకు, ఏనుగులకు 
చేసిన ఆహార్యాలు యుద్ద బీభత్సాన్ని భటులు మానసికంగా భావింపగలిగేటట్లు చేసేవి. 


వ. వారెవ్వ రంటేని వినుము. 89 


ప్రతిపదార్థం: వారు= (ఆ విధంగా యుద్ధభూమికి బయలు వెడిలినవారు); ఎవరు+అంటి(వి+ఏని= ఎవరని (ప్రశ్నిస్తే, వినుము= 
వినుము. 


తాత్సర్యం: వా రెవ రంటావా? చెప్పుతాను వినుము. 


క,  కల్పితదృఢచతురంగా । నల్పం బై గండు మిగిలి యాదవబల మా 
కల్పోజ్జ్వలత( గొలువ నవి । కల్పు(డు గృతవర్మ సనియె గాఢస్పూర్తిన్‌. 90 


(ప్రతిపదార్థం: కల్పిత+దృఢ+చతురంగ+అనల్పంబు+ఐ= ఏర్పాటు చేయబడిన శక్తిగల (రథ గజ అశ్చపదాతులను) నాలుగు 
అంగాలతో గొప్పదై; గండు మిగిలి= పరాక్రమంతో అతిశయించి; యాదవ+బలము= యాదవజాతికి చెందిన సైన్యం; ఆ 
కల్ప+ఉజ్ఞ్యలతన్‌= ధగధగ మెరిసే ఆహార్యంతో; కొలువన్‌= పరివారమై వెంటరాగా; అవికల్పుండు= మొక్కవోని పరాక్రమం 
కలవాడు- కృతవర్మ; గాఢస్ఫూర్తిన్‌= మిక్కిలి దర్పంతో వెలుగొందుతూ; చనియెన్‌= (యుద్దభూమికి) వెళ్ళాడు. 


తాత్సర్యం: కృతవర్మ మొక్కవోని పరాక్రమంగల మహావీరుడు. అతడి పరివారమైన యాదవ సైన్యం రథ, గజ, 
తురగ, పదాతులలో మిక్కిలి దృఢమైనది. ఆ భటుల ఆహార్యం, ధరించిన దుస్తులు మిల మిల మెరిసిపోతూ 
కన్పిస్తున్నవి. ఆతడు ఆ ప్రచండ సేనా సమూహంతో యుద్ధభూమికి కదలి వెళ్ళాడు. 


విశేషం: యాదవులలో (ప్రముఖుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు. కృతవర్మ యాదవుడే అయినప్పటికీ కృష్ణుడితో 
పాటు చేరలేదు. అంతేకాక అతడికి శ్రీకృష్ణుడిపైగల ద్వేషమే దుర్యోధనుడి యెడగల (ప్రేమకంటె హెచ్చు. శత్రువునకు శత్రువు 
తనకు మిత్రుడు అనే రాజనీతి చొప్పున కృతవర్మ కౌరవ పక్షం వహించాడు. మహాభారత యుద్దం జరిగిన తర్వాత, కౌరవ 
సేనలో చావక మిగిలిన వారు - రథికత్రయం, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ. మహాభారత యుద్ధానంతరం కూడ ఆ 
విద్వేషాలు సమసిపోలేదు. సుమారు ముప్పదిఆరు సంవత్సరాల పిదప యాదవులలో అంతఃకలహాలు చెలరేగాయి. పాండవ 
పక్షాన పోరాడిన సాత్యకి, దుర్యోధన పక్షాన పోరాడిన కృతవర్మ ఆ అంతఃకలహంలో మరణించారు. 


క, రథములు దజచై చెలువగు । పృథుసైన్యముతోడ బంధుబృ్బందము. దానుం 

బ్రథనోత్సుకవృత్తి మహా । రథుండు జయద్రథుండు వాొలిచెం బ్రస్సురితగతిన్‌. 91 
ప్రతిపదార్థం: రథములు= రథాలు; తజచు+ఐ= మిక్కిలి దట్టమై; చెలువు+అగు= అందంగా కనిపించే; పృథుసైన్యము తోడన్‌= 
పెద్ద సేనతో; బంధు+బృందము= చుట్టాల సమూహం; తానున్‌; ప్రథన+ఉత్సుక+వృత్తిన్‌= యుద్దం చేయాలనే ఉత్సాహంతో; 
జయ(ద్రథుండు (సైంధవుడు - సింధు దేశాధిపతి= జయ(ద్రథుడునే పేరుగల; మహారథుండు= గొప్పు రథికుడు, మహావీరుడు; 
ప్రస్సురిత గతిన్‌=ప్రకాశించే నడకతో; పొలిచెన్‌= వెలుగొందాడు. 


తాత్సర్యం: సింధుదేశాధిపతి మహావీరుడు జయ॥ద్రథుడు తాను తన చుట్టాలతో కలిసి, (క్రిక్కిరిసిన రథాలతో 
కూడి సుందరంగా భాసించే సైన్యంతో యుద్దం చేయాలనే ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళాడు. 


విశేషం: 'మహారథుడు” వాచ్యార్థం గొప్ప రథం కలవాడు. అయితే మహాభారత కాలంలో వీరుల వర్గీకరణం గమనించ దగింది. 
“రథికుడు” ఒక సేనాంగానికి అధినేత. అతడికి బాసటగా చతురంగ బలాలు (రథ గజ తురగ పదాతులు) ఉంటాయి. రథానికి 
చక్రరక్షకులు ఉంటారు. అనేక రథికులకు నాయకుడు మహారథుడు. అంతకుమించిన సైన్యం గలవాడు అతిరథుడు. అంతకంటె 
గొప్పవాడు అతిరథ శ్రేష్టుడు. 
మ. చలదుర్వీధరలీలం గ్రాలు మదవత్సామోద్ధవస్తోమ మ 

గ్గలమై యేచిన సేన లొప్పంగ దిశల్‌ గంపింప విందానువిం 

దులు గాళింగ మహీవిభుండు భగదత్తుండున్‌ భవత్సేనయో 

ధులకుం గన్నుల పండువై నడచి రుత్తుంగాంగ సంరంభులై. 92 


ప్రతిపదార్థం: చలత్‌+ఉర్వీధర+లీలన్‌= నడిచే కొండలవలె; క్రాలు= వెలుగొందే; మదవత్‌+సామోద్భవ, స్తోమము= దానజలధారలు గల 
ఏనుగుల గుంపులు; అగ్గలము+ఐ= అతిశయించి; ఏచిన= విజృంభించిన; సేనలు= సైన్యాలు; ఒప్పంగన్‌= విలసిల్లగా; దిశల్‌= దిక్కులు; 
కంపింపన్‌= కదలగా; వింద+అనువిందులు= విందుడు, అనువిందుడు అనేవారు (అన్నదమ్ములు); కాళింగ+మహీవిభుండు= కళింగ 
దేశం పరిపాలించే రాజు; భగదత్తుండున్‌= భగదత్తుడును; భవత్‌+సేన+యోధులకున్‌= నీ సేనలలోని వీరులకు; కన్నుల+పండువు+ఐ= 
చూడటానికి అందంగా; ఉత్తుంగ+అంగ+సంరంభులు+ఐ= ఎత్తైన దేహాల సంరంభం కలవారలై; నడచిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: నీ సేనలలోని వీరులు అందరూ కన్నుల పండువుగా చూస్తూ ఉండగా, విందుడు అనువిందుండు 
అనే రాజ సోదరులు, కళింగరాజు భగదత్తుడు, నడచే కొండలవలె భాసించే ఏనుగుగుంపులతో పొంగారే 
ఉత్సాహంతో యుద్దభూమికి బయలుదేరి వెళ్ళారు. 


విశేషం: 1. మదించిన ఏనుగుల కుంభస్థలం నుండి పరిమళ పూరితమైన మదజలం (స్రవిస్తూ ఉంటుందని కవులు వర్షించారు. 


2. విందానువిందులు, కళింగ (ప్రభువు, భగదత్తుడు మత్తేభయూధాలకు (ప్రసిద్ది చెందినవారు. వారు అంగసౌష్టవం గల 
ఆజానుబాహులు. భగదత్తుడి ఏనుగు పేరు సుప్రతీకం. 

3. మహాభారత సంగ్రామం - సమకాలీన వీరులకు తమ పరా(క్రమ (ప్రాభవాలు (ప్రదర్శించుకొనేందుకు అవకాశం కల్పించింది. 
అక్కడ ముఖ్యమైనని జయాపజయాలు కాదు. తమ తమ పరాక్రమ (ప్రదర్శనమే. కళింగదేశం పౌరాణిక కాలంలోనేకాక చారిత్రక 
కాలంలో గూడ ఏనుగులకు ప్రసిద్ది కెక్కింది. కళింగరాజు 'గజపతి'గా చరిత్రలో సుప్రసిద్దుడు. 

క. కొడుకులు దమ్ములు గుట్టిపు । దదములు. బెకైన బలవితానము. దగుమై 
నడపించుచు మెలుపున సం । గడములతో నరుగు శకుని గడు నొప్పారెన్‌. 93 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 41 


ప్రతిపదార్థం: కొడుకులున్‌= పుత్రులు; తమ్ములున్‌= తనకంటె వయస్సులో చిన్నవారైన సోదరులు; గుజ్జపు దడములు= 
అశ్వసేనలు; పెక్కు+అయిన+బలవితానము= ఎక్కువ అయిన సేనాసమూహం; తగుమైన్‌= తగినట్టుగా, (క్రమబద్దంగా; 
నడపించుచున్‌= వెడల చేస్తూ; మెలుపునన్‌= ఒడుపుతో; సంగడములతోన్‌= స్నేహితులతో; అరుగు= వెడలే; శకుని= శకుని 
(దుర్యోధనాదుల మేనమామ); కడున్‌= ఎక్కువగా; ఒప్పారెన్‌= వెలుగొందాడు. 

తాత్సర్యం: తన కొడుకులతో, గుర్రపు దళాలతో; పెద్ద సైన్యంతో - క్రమబద్దంగా నడిపిస్తూ, సపరివారంగా 
యుద్దభూమికి వెడలే శకుని వెలుగొందాడు. 


విశేషం: శకుని గాంధార దేశాధిపతి. జూదం ఆటలో గడుసరి. దుష్టవతుష్టయంగా ప్రసిద్ధికెక్కిన వారు (దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు, శకుని, కర్షుడు), గాంధార దేశం గుర్రాలకు పేరు కెక్కింది. గుర్రాల నడక (క్రమబద్దంగా భాసిస్తుంది. 


మ. తనతో గాల్వురు సాలం గల్లు బలసంతానంబుతో! బ్రీతిం బు 
త్రుని వీరోత్తము సోమదత్తు విలసద్దోర్దర్ప దుర్జాంతు( బౌ 
త్రుని భూరిశ్రవసుం గనుంగొనుచు నింద్రుం గ్రేణి సేయంగ నే 
చిన పెంపొప్పంగ బాహ్లికుం డరిగె నిశ్చింతంబునం బోరికిన్‌. 94 


ప్రతిపదార్థం: తనతోన్‌= తనకు తోడుగా (బాహ్లికుడికి బాసటగా); కాల్వురు= పదాతి భటులు; చాలన్‌= మిక్కుటంగా; కల్లు= 
ఉన్న; బల+సంతానంబుతోన్‌= సేనల సమూహాలతో; ప్రీతిన్‌= ఇష్టంగా; పుత్రుని= కొడుకును; వీర+ఉత్తమున్‌= శూరులలో 
గొప్పవాడైన; సోమదత్తున్‌= సోమదత్తుడు అనే పేరుగలవాడిని; విలసత్‌+దోః+దర్స+దుర్దాంతున్‌= ప్రకాశించే భుజపరాక్రమంయొక్క 
ఆటోపం చేత దుస్సహుడు అయిన వాడిని; పౌత్రునిన్‌= కొడుకు కొడుకును; భూరిశ్రవసున్‌= భూరిశ్రవసుడు అనే పేరుగల 
వాడిని; కనుంగొనుచున్‌= చూస్తూ; ఇంద్రున్‌= వేల్పుదొరను (స్వర్గలోకాధిపతిని); (క్రేణి+చేయంగన్‌+ఎంచిన= పరిహసింప జాలిన; 
పెంపు+ఒప్పంగన్‌= గొప్పదనము విలసిల్లగా; బాహ్హికుండు= బాహ్హికుడు; పోరికిన్‌= యుద్దానికి; నిశ్చితంబునన్‌= జంకులేకుండగా; 
అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మిక్కుటమైన కాల్చ్బలముగల సైన్యంతో బాహ్హికుడు వీరోత్తముడైన కుమారుడు సోమదత్తునితో, 
(ప్రకాశించే భుజపరా[క్రమాటోపంచేత అణచరానివాడైన తన మనుమడు భూరి(శవునితో-దేవేంద్రుని పరిహసించగల 
గొప్పతనంతో యుద్ధభూమికి నిశ్చింతగా వెళ్ళాడు. 


విశేషం: 1. బాహ్హికుడు యుద్దానికి వెళ్ళటాన్ని తిక్కన ఒక చక్కని చిక్కని మత్తేభవృత్తంలో వర్లించాడు. మహాభారత సం(గ్రామంలో 

పాల్గొన్న వృద్దవీరులలో ప్రముఖులు బాహ్లికుడు, భీష్ముడు, భగదత్తుడు. బాహ్లికుడిలో ఇంకో విశేషం ఉన్నది. మూడు తరాల 

వారు ఆతడి సేనలో ఉన్నారు. బాహ్హికుడూ, అతడి కొడుకు సోమదత్తుడూ, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవసుడూ. ముగ్గురూ 
సేరుకెక్కిన వీరాధివీరులే. 

వ. కాంభోజరా జగు సుదక్షిణుం దక్షీణ విభవంబున వెడలె; మజియుం గోసలపతి యగు బృహద్ధలుండును, 
మాహిష్మృతీ పురనాథుం డగు నీలుండును, ద్రిగర్తేశ్వరుం డగు సుశర్మయు, నసురేంద్రులగు నలంబస 
హలాయుధులును, సాల్వ సౌవీర శూరసే నాభీర యవన వసుధాధిపులును లోనుగా ననేక దేశాధీశు 
లాత్మీయ చతురంగ బలసమన్వితులును నిజధ్వజ విరాజమానులును నానాభరణోజ్జ్వలాంగులును 
నయి సంగర కౌతుకంబు మొగంబులం దొంగలింప నరిగి ; రివ్విధంబునం బది యక్షౌహిణులు నడవం 
బదునొకండవ యక్షౌహిణితోC గురుక్షోణీవల్లభుండు విస్పురిత భూషణభూషితం బైన గంధ 
సింధురంబు నెక్కి వెలి గొడుగులు మెజియం దొడవులం దటిచైన వజ్రంబుల యుద్దామంబు లగు 


దీధితిస్తోమంబులును జామరంబులుం గలయం బొలయ బహురత్నప్రభా విభాసితం బయిన 
భుజంగకేతనంబు గ్రాల( గెలంకుల దుశ్శాసన దుర్మర్షణ వివింశతి వికర్ణాదు లగు సోదరులు వాహన 
వల్గనంబులు మెటిసి మెటు(గారు తమ తమ సిడంబు లుల్లసిల్లం జెలువు మిగిలి చనుదేరం జనియె; నిట్లు 
కౌరవసైన్యంబు గూడికొని కోదండ గదాదండ కుంత క్షురికా ముసల ముద్గర తోమర పరశు భింది పాల 
శూల ప్రముఖ నిఖిల హేతివ్రాతంబులను భర్మపరికర్మ నిర్మాణశోభిత వర్మంబులును వివిధవర్ణ విచిత్ర 
తనుత్రాణంబులును, మణిగగోజ్జ్యలజ్వాలాజటిల కేతనంబులం బరమాభీలసుందర సమ్మర్దం బయ్యె; న 
ట్లున్న యప్పుడు. 95 


ప్రతిపదార్థం: కాంభోజ+రాజు+అగు= కాంభోజ దేశానికి పరిపాలకుడు అయిన; సుదక్షిణుండు= సుదక్షిణుడు; అక్షీణ, 
విభవంబునన్‌= గొప్ప ఐశ్వర్యంతో; వెడలెన్‌= వెళ్ళాడు; మటియున్‌= అంతేకాక; కోసల+పతి+అగు= కోసల దేశానికి రాజు అయిన; 
బృహద్భలుండును= బృహద్బలుడూ; మాహిష్మతీ, పుర, నాథుండు+అగు= మాహిష్మతీ నగరం ఏలే రాజు; నీలుండును= నీలుడూ; 
త్రిగర్త+ ఈశృరుండు+అగు= త్రిగర్త దేశాధిపతి అయిన; సుశర్మయు; అసుర+ఇం(ద్రులు+అగు= రాక్షస ప్రముఖులు అయిన 
అలంబస హలాయుధులును; సాల్వ, సౌవీర, శూరసేన+ఆభీర, యవన, వసుధా+అధిపులును= సాల్వసౌవీర శూరసేన ఆభీర, 
యవన రాజులును; లోనుగాన్‌= మొదలగు; అనేక దేశ+అధీశులు= పెక్కు దేశాలను పరిపాలించే రాజులూ; ఆత్మీయ, చతురంగ, 
బల, సమన్వితులును= తమకు చెందిన నాలుగు అంగాలుగల సేనలతో కూడిన వారూ; నిజ, ధ్వజ, విరాజమానులును= తమకు 
ప్రత్యేకమైన జెండాలతో భాసించే వారూ; నానా+ఆభరణ+ఉజ్ఞ్యల+అంగులును= పెక్కు రకాల భూషణాలలో వెలుగొందే శరీరాలు 
గలవారూ; అయి; సంగర+కౌతుకంబు= యుద్దమునందలి కుతూహలంతో; మొగంబులన్‌= ముఖాలపై; తొంగలింపన్‌= 
ప్రతిఫలించగా; అరిగిరి= (యుద్దభూమిని) వెళ్ళారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పది+అక్షాహిణులు= పది అక్షాహిణులు 
నిర్లీత సంఖ్యలో చతురంగబలాలు గల సేనలు; నడవన్‌= తరలగా; పదునాకండవ+అక్షాహిణితోన్‌- పదకొండో అక్షైహిణితో; 
కురుక్షోణీ వల్లభుండు= కురురాజ్యనేత- దుర్యోధనుడు; విస్ఫురిత, భూషణ, భూషితంబు+ఐన= దేదీప్యమానంగా ఆభరణాలతో 
అలంకరించబడిన; గంధ+సింధురంబున్‌= మదపుటేనుగును; ఎక్కి= అధిరోహించి; వెలిగొడుగులు= తెల్లగొడుగులు; మెణయన్‌= 
ప్రకాళించగా; తొడవులన్‌= ఆభరణాలందు; తజచు+ఐన= దట్టమైన; వ(జ్రంబుల= రవ్వలతోను; ఉద్దామంబులు+అగు= గొప్పవి 
అగు; దీధితి స్తోమంబులన్‌= వెలుగుల సముదాయాలతో; చామరంబులున్‌+కలయన్‌+పొలయన్‌= చమరీమృగం వెంట్రుకలతో 
గూర్చిన వీవెనల కలిసి మెలిసి; బహు రత్న ప్రభా విభాసితంబు+అయిన= పెక్కురత్నాల కాంతులతో వెలుగొందుతున్న; భుజంగ, 
కేతనము= పాము బొమ్మ ఉన్న జెండా; (క్రాలన్‌= మిరుమిట్లతో ప్రకాశించుండగా; కెలంకులన్‌= ఇరువైపుల; దుశ్చాసన దుర్మర్షణ 
వివింశతి వికర్షశణఆదులు+అగు= దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు మున్నగు; సోదరులును= తమ్ములూ; 
వాహన+వల్లనంబులు= గుర్రాల గిట్టల చప్పుడు నడకలు; మెణసి+మెటు౯గారు= మిరుమిట్లు గొలిపే; తమతమ సిడంబులు= 
జెండాలు; ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; చెలువు, మిగిలి= అందం అతిశయించి; చనుదేరన్‌= రాగా; చనియెన్‌= యుద్ధభూమికి వెళ్ళాడు; 
ఇట్టు= ఈ రీతిగా; కౌరవ+సైన్యంబు= కౌరవుల సేనతో; కూడికొని= కలిసి; కోదండ, గదాదండ, కుంత, క్షురికా, ముసల, 
ముద్గర, తోమర, పరశు, భింది పాల, శూల, ప్రముఖ, నిఖిల, హేతి, వ్రాతంబులన్‌= ధనుస్సు, నడికజ్జ, ఈటె, చిన్న కత్తి, 
రోకలి, ఇనుపగుదియ, చిల్లకోల, గండ్రగొడ్డలి, రెండు మూడు నాల్కలుగల పెద్దసూది, ఈటె మొదలైనటువంటి అన్ని 
ఆయుధాలగుంపుతో; భర్మ, పరికర్మ, నిర్మాణ, శోభిత, వర్మంబులును= బంగారుతో చేయబడి శరీరమందలి మురికి పోగొట్టేటట్టు 
తయారు చేయబడిన కవచాలూ; వివిధ, వర్ల, విచిత్ర, తనుత్రాణంబులును= పెక్కురంగులతో ఆశ్చర్యకరంగా కనుపించే శరీర 
రక్షలును; మణి, గణ, ఉజ్జ్వల, జ్వాలా, జటిల, కేతనంబులన్‌= మణుల సముదాయాల యొక్క కాంతుల మంటలతో దట్టమైన 
జెండాలతో; పరమ+ఆభీల, సుందర, సమ్మర్హంబు+అయ్యెన్‌= మిక్కిలి భయంకరంగానూ అందంగాను దట్టంగాను కన్పించింది; 
అట్టు+ఉన్న+అప్పుడు= ఆ రీతిగా ఉన్నప్పుడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 43 


తాత్సర్యం: కాంభోజ దేశాన్ని పరిపాలించే రాజు సుదక్షిణుడు గొప్ప వైభవంతో యుద్ధభూమికి తరలివెళ్ళాడు. 
కోసల దేశరాజు, బృహద్బలుడు, మాహిష్మతీ నగరాన్ని ఏలే ప్రభువు నీలుడు, త్రిగర్తదేశాధిపతి సుశర్మ, రాక్షస 
నాయకులగు అలంబసుడు, హలాయుధుడు, సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన, రాజులు మున్నగు అనేక 
దేశాలను పరిపాలించే ప్రభువులు రథ, గజ, తురగ భట బలాలతో తమ జెండాలు కన్నుల పండువుగా 
శోభిలుతుండగా, అనేకాలైన ఆభరణాలు శరీరాలపై వెలుగొందుతుండగా యుద్దం చేయాలనే ఉత్సాహం 
మొగాలలో తాండవిస్తూ ఉండగా యుద్దభూమికి వెడలసాగారు. 


ఈ విధంగా పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్లగా, పదకొండో అక్షాహిణి బలంతో కురుపతి దుర్యోధనుడు 
ఆభరణాలతో శోభిల్లే మదపు టేనుగును అధిరోహించి యుద్దానికి తరలివెళ్ళాడు. తెల్లని గొడుగులు అతడి శిరసుపై 
'ప్రకాశించాయి. వజ్రాల తళతళలతో మిరుమిట్టు గొలిపే చామరాలు అతడికి వీస్తున్నారు. రత్నాలు పొదిగిన 
భుజంగకేతనంతో అతడు ప్రకాశించాడు. అతడి తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివంశతి, ఏకర్లుడు 
మొదలైనవారు తమ తమ వాహనాలలో జెండాలతో అతడి వెంట వెళ్ళారు. 


ఈ విధంగా యుద్దానికి సన్నద్దుడై తరలి వెళ్ళే ఆ కురుసేనలో ధనువులు, గదలు, ఈటెలు, వంకర 
కత్తులు, రోకళ్ళు, ఇనుపగుదియలు, చిల్లకోలలు, గం(డ్రగొడ్డళ్ళు, రెండు మూడు నాల్కలుగల పెద్ద సూదులు, 
బల్లెములు అన్ని ఆయుధాలు కన్పించాయి. బంగారు కవచాలు రంగు రంగుల తనుత్రాణాలు మణులతో 
పొదగబడిన జెండాలు గల ఆ కౌరవసైన్యం సుందరంగా భయంకరంగా దట్టంగా కనుపించింది. 


విశేషం: 1. మహాభారత యుద్దంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజదేశం నుండి సేనలు యవనులు రాక్షసులు 
కూడా పాల్గొనటం ఒక విశేషం. ఒక విధంగా అది తొలి ప్రపంచ యుద్దం. 


2. అలనాటి వీరులు యుద్దాన్ని ఒక వినోద విహార (క్రీడగా భావించారు. 
3. ఆనాటి ఆయుధ విశేషాలు ధనువులేగాక ఎన్నో రకాలు ఉన్నాయి. 


4. ఇక కవచాలు. కవచాల వంటి తను త్రాణాలు. కవచం కడుపును, వక్షస్థలాన్నీ రక్షిస్తుంది. మిగిలిన అవయవాలను 
రక్షించేవి తను (త్రాణాలు. శిరస్కం, ముఖ(త్రాణం, దలపం, ఉదరత్రాణం, నాగోదం, జంఘాత్రాణం, మంఖుణం, బాహుత్రాణం, 
బాహులం, అంగుళీత్రాణం, గోధ. 


5. అక్షౌహిణి: ఇరవై ఒక్కవేల ఎనిమిది వందల రథాలు, అన్ని యేనుగులు, అరవై వేల ఆరువందల గుర్రాలు, లక్షా 
తొమ్మిదివేల మూడు వందల ఏభైమంది కాల్బలం కలిస్తే ఒక అక్షౌహిణి అని గణితం. (ప్రతి రథానికి నలుగురు చ(క్రరక్షకులు 
ఉంటారు. అట్టి 18 అక్షాహిణులు కురుక్షేత్రంలో చేరాయి. 


తే. అమరు తొడవుల వజ్రాంశు లంచపిండు । కరణి హరినీలములఈ. బేర్డుకాంతి యళుల 
పగిది మాణిక్యరుచి పద్మభంగి మెజియం । గురుబలంబు గెందామర కొలని. బోలె. 96 


ప్రతిపదార్థం: అమరు, తొడవుల= పొందిక పడిన ఆభరణాలయొక్క; వజ్ర+అంశులు= రవలకాంతులు; అంచ, పిండు, కరణిన్‌= 
హంసల సముదాయాలవలె; హరినీలములన్‌+పేర్చు, కాంతి= ఇం(ద్రనీలమణుల అధికమైన వెలుగు; అళుల పగిదిన్‌= 
తుమ్మెదలవలె; మాణిక్య+రుచి= కెంపుల కాంతి; పద్మభంగిన్‌= పద్మాలవలె; మెజయన్‌= వెలుగొందగా; కురు+బలంబు= 
కౌరవసేన; కెందామర కొలనిన్‌= ఎర్ర దామర పువ్వులతో కూడిన సరస్సును; పోలెన్‌= పోలింది. 


తాత్సర్యం: ఆభరణాలలోని వజ్రాల కాంతులు హంసలవలె ఉన్నాయి. ఇం(ద్రనీలమణుల వెలుగులు తుమె శ్రదలవలె 
ఉన్నాయి. కెంపుల కాంతులు పద్మాలవలె భాసించాయి. కౌరవసేన ఎర్రతామరలు వికసించిన సరోవరం వలె 
వెలుగొందింది. 


విశేషం: అలం: ఉపమ. 

వ. అట్టియెడ భీష్ముండు భూవల్లభులనెల్లం గూడం బిలిపించి వారలతో నిట్లనియె. 97 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీష్ముండు= భీష్ముడు; భూవల్లభులన్‌+ఎల్లన్‌= రాజులను అందరను; 
కూడన్‌+పిలిపించి= సమావేశం అయ్యేటట్టు ఆహ్వానించి; వారలతోన్‌= వారితో; ఇట్టు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఆ సమయంలో సేనాపతి అయిన భీష్ముడు రాజులను అందరను ఒక చోట సమావేశపరచి ఈ 
విధంగా చెప్పాడు. 

విశేషం: భీష్ముడు సేనాధిపతి గనుక వీరులకు (ప్రబోధం చేయటం అతడి ప్రథమ కర్తవ్యం. 


భీష్ముడు నిజయోధులకెల్ల నుత్సాహంబుగా( దెగున సెప్పుట (సం. 6-17-7) 
క “ఆరయ వివృతస్వర్గ । ద్వారము రాజులకు నాహవం; బందు మహో 
దారులు దొల్లియు నరిగిరి; । మీ రీ మార్గమున నడవ మెయికొనుటొప్పున్‌. 98 


ప్రతిపదార్థం: ఆరయన్‌= పరీక్షించి చూడగా; ఆహవంబు= యుద్దం; రాజులకున్‌= (ప్రభువులకు; వివృత, స్వర్గ, ద్వారము= 
తెరచబడిన స్వర్గం యొక్క తలుపు- అనగ ప్రవేశమార్గం; మహా+ఉదారులు=గొప్పవారు; తొల్లియున్‌=పూర్వంకూడా; అందున్‌= 
(ఆ ద్వారమునందు); అరిగిరి= వెళ్ళారు; మీరు= రాజులైన మీరు; ఈ మార్గమునన్‌= ఈ దారినే; నడవన్‌, మెయికొనుట+ఒప్పున్‌= 
నడవటానికి ఇష్టపడటం మంచిది. 


తాత్పర్యం: ఆలోచించి చూస్తే, రాజులకు యుద్దం స్వర్గంలో ప్రవేశించటానికి తెరువబడిన ద్వారం. పూర్వకాలంలో 
ఎందరో గొప్పవారు ఈ దారినే వెళ్లారు. మిరు ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడటం తగినది. 


నిశేషం: యుద్దభూమిలో మరణించిన వీరులు (వీరుల ఆత్మలు) స్వర్గలోకంలోకి వెళ్ళగలవు అనే నమ్మకం ప్రాచీనకాలంలో 
వీరులకు ఉండేది. 


క. ఇంటం దెవులున( జచ్చుట | కంటెను బాపంబు లొండు గలవె నృపులకున్‌? 
బంటకలను పొలిగల నిది । గంట నిధానంబు గంట గాదే మనకున్‌? 99 


ప్రతిపదార్థం: నృపులకున్‌= రాజులకు; ఇంటన్‌= గృహంలో; తెవులునన్‌= జబ్బుతో; చచ్చుట కంటెను= మరణించటం కంటె; 
పాపంబులు= పాపాలు; ఒండు= వేరు; కలవు+ఎ?= ఉన్నాయా?; పొలిగలను= యుద్దభూమి; పంటకలను= పంటభూమి; ఇది= 
ఇది; కంట= చూడటం; మనకున్‌= మనకు; నిధానంబు= ధననిధిని; కంట= చూడటం; కాదు+ఏ?= కాదా? 


తాత్సర్యం: ఇంటిలో జబ్బు చేసి మంచమెక్కి బాధపడుతూ మరణించటం కంటే రాజులకు వేరే పాపం ఏమీ ఉండదు. 
రణరంగమే రాజులకు పంట చేను. యుద్దభూమిని దర్శించటం అంటే రాజులు పెన్నిధిని పొడగాంచినట్ట్లే.' 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 45 


తే. అనిన విని వార లందటు నగ్గలికలు | నెజియు మాటల. దనతన తెటిగు మెజియ 
బహువిధంబుల నతనికి బాస యిచ్చి । యేచి నిజసైన్యములలోని కేంగి రథిప! 100 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (భీష్ముడు) పలుకగా; విని= ఆలకించి; వారలు+అందజున్‌= ఆ రాజులు అందరూ; అగ్గలికలు= 
ఉత్సాహాలు; నెజయు+మాటలన్‌= అతిశయించే పలుకులతో; అతనికిన్‌= సేనాపతి అయిన భీష్ముడికి; బహువిధంబులన్‌= ఎన్నో 
రీతుల; బాస+ఇచ్చి= ప్రతిజ్ఞలు చేసి; అధిప!= ఓరాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); ఏచి= పూని; నిజ+సైన్యములలోనికిన్‌= తమ 
సేనలలోనికి; ఏంగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సేనాపతి అయిన భీష్ముడు ఆ విధంగా (ప్రబోధించగా విని, యుద్దం 
చేయటానికి వచ్చిన ఆ రాజులు అందరూ ఉత్సాహంతో పొంగి పోయి అతడి యెదుట ఎన్నో విధాలుగా శపథాలు 
చేసి తమ తమ సేనలలోనికి వెళ్ళి నిలిచారు. 


వ. అయ్యవసరంబున గాంగేయుండు గాంధారేయు నాలోకించి 'మదీయ సంగర సమయంబున గర్జుండు 
పుత్రమిత్రామాత్యబంధు సహితంబుగా గయ్యంబునకు రాకుండం గలవాడని తేటపడం బలికిన. 101 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; గాంగేయుండు= గంగ కొడుకు- భీష్ముడు; గాంధారేయున్‌= గాంధారి 
కొడుకును దుర్యోధనుడిని; ఆలోకించి= చూచి; మదీయ, సంగర, సమయంబునన్‌= నేను యుద్దం చేసే కాలంలో; కర్షుండు= 
కర్టుడు; పుత్ర మిత్ర అమాత్య బంధు సహితంబుగాన్‌= కొడుకులతో, స్నేహితులలో, మంత్రులలో, చుట్టాలతోపాటు; 
కయ్యంబునకున్‌= యుద్దానికి; రాకుండన్‌+కలవా(డు= రాగూడదు; అని= అని; తేటపడన్‌+పలికినన్‌= సుస్పష్టంగా చెప్పిన. 


తాత్పర్యం: ఆ సమయంలో భీష్ముడు దుర్యోధనుతో ఈ విధంగా అన్నాడు. 'ఓ దుర్యోధనా! నీ మిత్రుడైన 
కర్ణుడు నేను యుద్దం చేసేటప్పుడు తాను యుద్దంలో పాల్గొనరాదు. అట్టే అతడి కొడుకులు స్నేహితులు మం(త్రులు, 
చుట్టాలు సయితం యుద్దంలో పాల్గొనరాదు. 


విశేషం: 1. దుర్యోధనుడు భీష్ముడిని సేనాపతిగా నియమించి, ఉభయ పక్షాలలోని యోధుల శక్తిసామర్థ్యాల తారతమ్యాలు వెలకట్టి 
చెప్పుమని అర్థించాడు. భీష్ముడు వీరులందరినీ పొగడి కర్ణుడిని 'అర్హరథుడు” అని చెప్పాడు. అనగా వీరులలో రథుడు, మహారథుడు, 
అతిరథుడు, అతిరథశ్రేష్ణుడు ఉత్తరోత్తర బలీయములైన పదవులు. వీరులలో అందరి కంటె తక్కువ వాడు రథుడు. ఇక అర్హరథుడు 
అంతకంటె మిక్కిలి అధముడు అన్నమాట. అప్పుడు కర్ణుడు కోపించి భీష్ముని నాయకత్వంలో తాను యుద్దం చేయనని (ప్రతిజ్ఞ 
చేశాడు.అందుచేత భీష్ముడు ఈ మాట చెప్పవలసి వచ్చింది దుర్యోధనునితో. 


2. అయితే భీష్మ పతనానంతరం కర్ణుడు రహస్యంగా భీష్ముడిని కలిసికొని అతడికి తన మన్నన తెలిపాడు. భీష్ముడు గూడ 
కర్ణుని లోకోత్తర వీరుడిగా ప్రశంసించాడు! ఒకనాడు ఆ భీష్ముడేకదా కర్గుడిని అర్హరథుడు అని అన్నది!? భీష్ముడిని తూలనాడిన 
ఆ కర్ణుడే భీష్ముడికి పాదాభివాదం చేశాడు. మానవ మనస్తత్వాన్ని మధించిన మహాభారతంలోనే ఇట్టి విచిత్ర విరోధాభాసం వర్ణించబడింది. 


క. 'చలముకొని యొరుల నుడుపుట । బలియుండై తెంపు సేసి బవరమునకు. దాం 
దెలియుట గాదే! యని కురు । కులముఖ్యుండు వొంగి యతని. గొనియాడె. దగన్‌. 102 


ప్రతిపదార్థం: చలము+కొని= మిషపెట్టి; ఒరులన్‌= ఇతరులను; ఉడుపుట= నిగ్రహించటం; బలియుండు+ఐ= బలంకలవాడై; 
తెంపు+చేసి= చొరవ వహించి; బవరమునకున్‌= యుద్దానికి; తాన్‌= తానై; తెలియుట+కాదే!= పూనిక వహించటమే కదా!; అని= 
అని పల్కి; కురు కుల ముఖ్యుండు= కౌరవ (శ్రేష్టుడు- దుర్యోధనుడు; పొంగి= (ఉత్సాహంతో) అతిశయించి; అతనిన్‌= (భీష్ముడిని); 
తగన్‌= తగునట్టుగ (యథోచితంగా); కొనియాడెన్‌= (ప్రశంసించాడు. 


తాత్పర్యం: నెపం పన్ని ఇతరులను (ప్రక్కకు నెట్టివేయటం అంటే యుద్దంలో తానే బలవంతుడై బాధ్యత వహించి 
పోరాడటానికీ సంసిద్ధం కావటమేగదా” అని దుర్యోధనుడు భీష్ముడిని పొగిడాడు. 


విశేషం: 1. దుర్యోధనుడికి కర్టుడికిగల మైత్రి జగత్‌(ప్రసిద్దం. అయితే, సేనాపతి అయిన భీష్ముడు కర్గుడిని- యుద్దంలోకే రాకూడదు 
అని నిషేధించాడు. ఇది దుర్యోధనునికి బాధ కలిగించే అంశమే. అయినప్పటికీ, ఆతడు భీష్ముడిని ప్రశంసించాడు. ‘కర్ణుడిని 
రావద్దంటే - భీష్ముడే యుద్ద బాధ్యత సర్వం తనమీద వేసుకొన్నట్లేకదా!' అన్నాడు తెలివిగా పరిపాలనాదక్షుడైన దుర్యోధనుడు. 

2. చలము అన్న మాట ఇక్కడ మిక్కిలి అర్ధవంతమైనది. వాది ఒక అర్థంలో ప్రయోగించిన శబ్దానికి ప్రతివాది, మరి 


యొక అర్థం కల్పించి చేయు దూషణ. ఇది జల్ప దోషాలలో ఒకటి. ఛల శబ్దప్రయోగంవలన కర్గుడిపై దుర్యోధనుడికి గల 
ఆంతరంగిక సానుభూతి స్వయం వ్యక్తమైంది. 


వ. ఇట్లు పితామహు నెత్తికోలునకుం జిత్తంబు వికసిల్ల ననుజసహితంబుగా నతనిం బరివేష్టించి యన్నరపతి 
'నిబిడచారుసన్నాహంబుగా నుచితవ్యూహం బమర్పు' మని యతనికిం జెప్పిన, నతండును బడమరమొగం 
బయి తానును ద్రోణుండును దాలధ్వజంబును వేదికాకేతనంబును గ్రాలుచుండ ముందటి నిలిచి వలపట( 
గృపాశ్వత్థామలును దాపటం గృతవర్మమద్రేశ్వరులును వెనుక బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులును నడుమం 
గురుకుమారసమేతంబుగా నమ్మహీనాథుండును, నతని యగ్రభాగంబున 'నర్గునుం జంపుదుము చత్తు 
మింతియ కాని యొండులే దని శపథంబులు పలికి సంశప్తకు లనం బ్రఖ్యాతు లయిన సుశర్మ మొదలుగా. 
గల పదివేవురు రథిక ముఖ్యులును గలయ నెడనెడం దక్కిన యోధవీరులును నిలుచునట్లుగా నియమించి, 
తగనయ్య సైన్యంబుల కేనుంగులు నేనుంగుల కరదంబులు నరదంబులకుం దురంగంబులుందురంగంబులకు 
విండ్లవారు విండ్లవారికి నద్ధాయుధులు నడ్డం బగు తెఅంగున నిలువ నియోగించి, మానుషవ్యూహంబు 
సమకట్టిన, నెన్నండును నిట్టి దృఢవ్యూహంబు గనియును వినియు నెటుంగమని యెల్లవారు నచ్చెరువునం 
బొరయుచు( బ్రియంబందుచుండిరి; బృందారక ప్రముఖ దేవయోనులును దివంబున నున్న పురాతన 
ధరారమణులును భారత రణంబు గనుంగొను కుతూహలంబున వివిధ విమానారూఢులై యేతెంచి; రంతకు 
మున్న యక్కడ. 103 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; పితామహు+ఎత్తికోలునకున్‌= తాతగారి నిర్ణయానికి, భీష్ముడి నిర్దారణకు; చిత్తంబు= మనస్సు; 
వికసిల్లన్‌= వికసించగా; అనుజ, సహితంబుగాన్‌= తమ్ములతో గూడ; అతనిన్‌= భీష్ముడిని; పరివేష్టించి= చుట్టూ వినయంగా 
చేరికొలిచి; ఆ+నరపతి= ఆ రాజు - దుర్యోధనుడు; నిబిడ, చారు, సన్నాహంబుగాన్‌= దట్టమైన, అందమైన, యుద్ద ప్రయత్నాలతో 
కూడినదై; ఉచిత, వ్యూహంబు+అమర్పుము+అని= తగిన వ్యూహం ఏర్పాటు చేయుము అని; ఆతనికిన్‌= (భీష్ముడికి); చెప్పినన్‌; 
అతండును= (భీష్ముడును); పడమర+మొగంబు+అయి= పడమటి దిక్కువైపు ముఖము కన్పించునట్టుగా; తానును= 
(భీష్ముడును); ద్రోణుండును= (ద్రోణుడును; తాల+ధ్వజంబును= తాడిచెట్టు జెండా; వేదికా+కేతనంబును= యజ్ఞంకోసం 
అమర్చబడిన తిన్నెగల జెండా; క్రాలుచుండన్‌= మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందుతుండగా; ముందరన్‌+నిలిచి= అ([గ్రభాగంలో 
నిలిచి; వలపటన్‌= కుడివైపు; కృప+అశృత్తామలును= కృపాచార్యుడును, అశ్వత్ధామయును; దాపటన్‌= ఎడమ (ప్రక్కగా; కృతవర్మ, 
మ(ద్ర+ఈశ్చరులున్‌= కృతవర్మ, శల్యుడును; వెనుకన్‌= వెనుకభాగంలో; బాహ్లిక, సోమదత్త, భూరి(శ్రవసులును= బాహ్లికుడు, 
(అతని కొడుకు సోమదత్తుడు) సోమదత్తుని కొడుకు భూరి (శ్రవసుడును; నడుమన్‌= మధ్యభాగమందు; కురు, కుమార, 
సమేతంబుగాన్‌= కురుకుమారులతోపాటుగా; ఆ+మహీనాథుండును= ఆ రాజు (దుర్యోధనుడు); అతని+అ([గ్రభాగంబునన్‌= 
ఆతడిముందు; అర్జునున్‌= అర్జునుడిని; చంపుదుము= సంహరిస్తాము; చత్తుము= మరణిస్తాము; ఇంతియ కాని= ఇంతేకాని; 
ఒండు+తెజంగు= వేరుమార్గం; లేదు+అని= లేదంటూ; శపథంబులు= (ప్రతిజ్ఞలు; పలికి= వచించి; సంశప్తకులు+అనన్‌= 
సంశప్తకులు అనే పేరుమీద; 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 47 


'ప్రఖ్యాతులు+అయిన= పేరుకెక్కిన; సుశర్మ+మొదలుగాన్‌+కల= సుశర్మ మున్నగువారలైన; పదివేవురు, రథిక, ముఖ్యులును= 
పదివేల మంది గొప్ప రథికులూ; కలయన్‌+ఎడన్‌+ఎడన్‌= అక్కడ అక్కడ కలిసిపోయేటట్టుగా; తక్కిన= మిగిలిన; 
యోధ+వీరులును= యుద్దం చేసే శూరులును; నిలుచు+అట్టుగాన్‌= నిలబడేటట్టుగా, నియమించి= ఆజ్ఞాపించి; తగన్‌ తగురీతిగా, 
అయ్యె+సైన్యంబులన్‌= ఆయాసేనలను; ఏనుంగులన్‌= ఏనుగులను; ఏనుంగులకున్‌+అరదంబులు= ఏనుగులకు రథాలు; 
అరదంబులకున్‌+తురంగములు= రథాలకు గుర్రాలు; తురంగబులకున్‌= గుర్రాలకు; విండ్లవారున్‌= ధనుస్సులు ధరించేవారు 
(ధానుష్కులు); విండ్లవారికిన్‌= చాపములు ధరించేవారికి; నద్దాయుధులు= కట్టబడిన ఆయుధాలు కలవారు; 
అడ్డంబు+అగు+తెణంగున్‌= అడ్డంగా (రక్షగా) ఉండేటట్టు; నిలువన్‌= నిలుచున్నట్టు; నియోగించి= ఏర్పాటు చేసి; మానుష, 
వ్యూహంబు= మనిషి ఆకారంగా వ్యూహం; సమకట్టినన్‌= ఏర్పాటు చేసినప్పుడు; ఎన్నండును= ఏకాలంలో గూడ; ఇట్టి= ఇటువంటి; 
దృఢ, వ్యూహంబున్‌= గట్టిదైన వ్యూహాన్ని; కనియున్‌+వినియున్‌+ఎణుంగము= చూడలేదు, వినలేదు; అని= అని; ఎల్లవారున్‌= 
అందరూ; అచ్చెరువునన్‌+పొరయుచున్‌= ఆశ్చర్యానికి లోనయి; ప్రియంబు+అందుచుండిరి= సంతోషిస్తూ ఉన్నారు; బృందారక, 
ప్రముఖ, దేవయోనులును= దేవతలు మున్నగు వేల్పుల తెగలవారూ; దివంబునన్‌+ఉన్న= స్వర్గలోకంలో ఉన్న; పురాతన, 
ధరారమణులును= పూర్వకాలంలోని రాజులూ; భారత+రణంబు= భారత యుద్దాన్ని; కనుంగొను= చూడాలి అనీ; కుతూహలంబునన్‌= 
కోరికతో; వివిధ, విమాన+ఆరూఢులు+ఐ= వేరు వేరు విమానాలను ఎక్కి వచ్చినవారై; ఏతెంచిరి= వచ్చారు; అంతకుమున్ను+అ= 
అంతకు ముందే; అక్కడన్‌= ఆచట (ఆ యుద్దభూమియందు). 

తాత్పర్యం: ఈ విధంగా భీష్ముడి విజృంభణ సంకల్పానికి, మనస్సు వికసించగా దుర్యోధనుడు తమ్ముల తోపాటు 
అతడి చుట్టుచేరి చక్కని చిక్కని వ్యూహం పన్నుమని అర్థించాడు. భీషు శ్రడు మనుష్యాకారమైన ఒక గొప్ప వ్యూహాన్ని 
అమర్చాడు. ముఖం పడమర దిక్కుగ ఉన్నది. ముఖద్వారం కడ తాను. తాడిచెట్టు జెండాతో, యజ్ఞవేదిక ఉన్న 
జెండాతో ద్రోణాచార్యుడూ నిలిచారు. కుడివైపున కృపాచార్యుడు అశ్వత్థామ, ఎడమ వైపున కృపవర్మ, శల్యుడు 
నిలిచారు. వెనుక బాహ్లికుడు, అతడి కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడి కొడుకు భూరి(శ్రవసుడు నిలిచారు. 
మధ్యలో దుర్యోధనుడు తమ్ములతో పాటు నిలబడ్డాడు. 


దుర్యోధనుడి ముందు సంశప్తకులు వారి నాయకుడు సుశర్మ నిలిచారు. 'అర్జునుని చంపుతాము లేదా 
అర్జునుడి చెత చస్తాము. అంతేగాని ఇక వెనుదిరిగే ప్రసక్తియే లేదు, అనేది వారి (ప్రతిజ్ఞ. వారి సంఖ్య పదివేలు 
. ఇక ఎడనెడ మిగిలిన యోధులు నిలబడ్డారు. 


ఆ వ్యూహంలో ఇంకో విశేషం ఉన్నది. ఆయా సైన్యాలను కాపాడేందుకు రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. 
ఏనుగులకు ముందు రక్షగా రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, ఆశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, 
విలుకాండ్రకు రక్షగా తగిన ఆయుధాలు కత్తులు కటారులు ధరించినవారు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇట్లాంటి 
దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమంటూ అందరూ ఆశ్చర్యం చెందుతూ ఆనంద పడుతున్నారు. 

భారత యుద్దాన్ని చూడటానికి, దేవతలు, దేవతా జాతులు, స్వర్గలోకంలో ఉన్న పురాతన మహారాజులు 
తమ తమ విమానాలలో వచ్చారు. అంతకు ముందే అక్కడ 
విశేషం: 1. వ్యూహాలు భారతయుద్దంలో మిక్కిలి ప్రాముఖ్యం వహించినట్టివి. “వ్యూహాలు.” ఇవి పలు ఆకారాలలో సేనాపతులు 
ఏర్పాటు చేసేవారు. 'వ్యూహం' సమరక్రీడలో అంతర్భాగం. 

2. విమానాలు: ఆధునిక నాగరకత, విజ్ఞానశాస్త్రం ప్రసాదించిన అద్భుతాలలో విమానం ఒకటి. అయితే భారత 


రామాయణాలు చదివిన భారతీయులకు “విమానాలు” సుపరిచితాలు. ఆకాశయానం- విమానయానం ప్రాచీన భారతీయుల 
ఆలోచనలను - కావ్యకథలను విశేషంగా తీర్చిదిద్దాయి. 


3. ఆత్మ - మరణానంతరం ఉంటుందనీ, కర్మానుగుణంగా స్వర్గలోకవాసం, నరకలోకవాసం ఏర్పడుతుందని (ప్రాచీన 
భారతీయులలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. ఆత్మ" నిత్యం; శరీరం అనిత్యం అనే భావాన్ని బహుళ (ప్రచారంలోకి 
తీసికొనివచ్చింది. మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీత. 

పాండనయోధులు యుద్దంబునకు వెడలుట 


సీ.  ఏనిక మదమున కెలయు తేంటుల మొత్త । ములు వెలిగొడుగుల చెలువు గెలువం 

దురగఖురోద్ధూతధూళి యప్పరసల | యలక పూవులతోడం జెలిమిసేయం 

గేతనంబుల మణివ్రాతంబు రోచులు । రవికిరణంబుల నవల ద్రోవ, 

జైత్రభేరుల మహాస్వనములు సకల ప । ర్వతములఈ. బ్రతివిరావముల నీన, 
తే నంబరము రథఘోష భీమాభిరామ । కింకిణీ గణరుణరుణతృతిమయముగ 

బటు పదాతిహేతిప్రభా పటలియెల్ల । దిశలు వెలి(గింప వెడలె యుధిష్టిరుండు. 104 
ప్రతిపదార్థం: ఏనిక, మదమునకున్‌= ఏనుగుల యొక్క దానజలమునకు; ఎలయు= వ్యాపించే; తేంయల+మొత్తము= 
తుమ్మెదలగుంపు; వెలిగొడుగుల+చెలువున్‌= తెల్లగొడుగుల అందాన్ని; గెలువన్‌= జయించగా; తురగ ఖుర+ఉద్దూత ధూళి= 
గుర్రాల గిట్టలచేత పైకి లేపబడిన దుమ్ము; అప్పరసల= దేవతా(స్త్రీల యొక్క; అలక+పూవుల తోడన్‌= ముంగురుల యందలి 
పుష్పాలతో; చెలిమి+చేయన్‌= స్నేహం చేయగా; కేతనంబుల= జెండాల యొక్క; మణి[వ్రాతంబు+రోచులు= మణుల 
సముదాయాల కాంతులు; రవి+కిరణంబులన్‌= సూర్యుడి వెలుగులను; అవలన్‌+(త్రోవన్‌= దూరానికి నెట్టివేయగా; జైత్ర, భేరుల, 
మహా, నిస్వనములు= విజయసూచకములైన, పెద్ద డోళ్ళ నుండి వెలువడే గొప్ప శబ్దాలు; సకల, పర్వతములన్‌= అన్ని కొండలలో; 
ప్రతి రావములన్‌+-ఈనన్‌= మారుమోగగా; అంబరము= ఆకాశం; రథఘోషన్‌= రథాల నుండి వెలువడే ధ్వనితో; భీమ+అభిరామ, 
కింకిణీ, గణ, రుణరుణత్‌+కృతిమయముగన్‌; భయంకరం సుందరం అయిన చిరుగంటల సవ్వడులతో నిండి ఉండగా; 
యుధిష్టిరుండు= ధర్మరాజు; పటు+పదాతి+హేతి+(ప్రభా+పటలి= మిక్కుటములైన కాలి భటుల కత్తి తళతళల వెలుగు గములు, 
ఎల్ల దిశలు= దిక్కులు అన్నిటిని; వెలిగింపన్‌= వెలుగొందచేయగా; వెడలెన్‌= యుద్దభూమికి తరలి వెళ్ళెను. 
తాత్సర్యం: ధర్మరాజు యుద్దభూమికి తరలి వెళ్ళాడు. ఏనుగుల మదం వలన ఏర్పడే సువాసనకు ఆకర్షించబడిన 
తుమ్మెదల గుంపులు తెల్లగొడుగుల సొగసును జయిస్తున్నట్టు గుమిగూడాయి. గుర్రాల గిట్టలవలన చెలరేగిన దుము 3 
కణాలు, ఆకాశం వరకు వ్యాపించి, దేవతాగ్తీల ముంగురులలో అలంకరించబడిన పువ్వులతో స్నేహం చేశాయి. 
జెండాలపై గుర్తులుగా ఉన్న బొమ్మలలో పొదగబడిన మణులయొక్క కాంతులు సూర్యకిరణాలను మించి 
(ప్రకాశించాయి. విజయభేరిధ్వనులు అన్ని కొండలలో మారుమోగాయి. ఆకాశం, రథచక్రాల ధ్వనులతో వెరపు 
గొలుపుతూ సొగసులు చిందుతూ మారుమోగుతున్న చిరుగంటల సవ్వడులతో నిండిపోయింది. కాల్బలం పట్టుకొన్న 
కత్తుల యొక్క తళతళల వెలుగులు దిక్కులన్నిటినీ వెలుగొందచేశాయి. ధర్మరాజు యుద్దానికి తరలి వెళ్ళటం 
శోభాయమానంగా పరిణమించింది. 


విశేషం: మదధారలు ఏనుగుల కుంభస్థలాలనుండి (స్రవించటం, ఆ మదధారల పరిమళానికి తుమ్మెదలు ఆకర్షించబడటం 
హృదయంగమమైన “కవిసమయం' వెలిగొడుగులంటే బహిశ్చత్రాలని కొందరు అన్వయించారు. 
మ. ప్రమదం బాననకాంతి. గ్రొత్తవటుపం బాదాతిభూయిష్ట సై 

న్యముతో భీముడు భూషణద్యుతి నికాయంబున్‌ గదాద్యాయుధో 

గ్రమరీచి ప్రకరంబునుం గలిసి చిత్రస్పూర్తి శోభిల్ల గా 

సమరక్రీడకు వచ్చె జృంభిత భుజాస్తంభోజ్జ్వలాకారు(ై. 105 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 49 


ప్రతిపదార్థం: భీము(డు= భీముడు; ప్రమదంబు= సంతోషం; ఆననకాంతిన్‌= ముఖంలోని వెలుగును; (క్రొత్త, పణుపన్‌= కొత్తదిగా 
చేయగా; పాదాతి, భూయిష్ట, సైన్యముతోన్‌= కాల్బలాలతో కూడిన సేనతో; భూషణ, ద్యుతి, నికాయంబున్‌= ఆభరణాల కాంతుల 
పుంజము; గదా+ఆది+ ఆయుధ+ఉగగ్ర, మరీచి, ప్రకరంబునున్‌= గద మున్నగు ఆయుధాల యొక్క భయంకరమైన కాంతుల 
సమూహమూ; కలిసి= కలిసి; చిత్ర స్ఫూర్తిన్‌+శోభిల్ల(గాన్‌= చిత్రవర్ల స్పూర్తితో; విలసిల్లగా; జృంభిత, భుజా, స్తంభ+ ఉజ్వల+ 
ఆకారుండు+ఐ= విస్తరిల్లిన కంబముల వంటి భుజములతో మెరిసే ఆకారం కలవాడై; సమర+క్రీడకున్‌= యుద్దం అనే ఆటకు; 
వచ్చెన్‌= (తరలి) వచ్చాడు. 


తాత్సర్యం: సంతోషం మొగమందు వెలుగొందుతుండగా, వెంట గొప్ప కాల్చలంతో కూడిన సేన రాగా, 
ఆభరణాలు గద మున్నగు ఆయుధాల నుండి వెలువడే భయంకరమైన కాంతులు కలిసి చిత్రవిచిత్రమైన శోభ 
ఏర్పడగా కంబములవంటి భుజాలతో (ప్రకాశించే దేహ సౌష్టవం కలవాడై యుద్ద వినోద విహారానికి సన్నద్దుడై 


భీముడు వచ్చాడు. 


సీ. దివ్యరథస్పారదీప్తిజాలంబులు । పద్మరాగోజ్జ్వలప్రభలు గాంగ, 


మహనీయ రథ్యవిగ్రహముల జిగిసొంపు | ఘనవజ్ర వసు సముత్మరము గాంగ, 
నొగలపై నున్న కృష్ణుని మేని నునుంజాయ । హరినీల కాంతివిస్పురణ గాగ 
బ్రస్పీత కేతనాగ్రస్టిత కపిదేహ । రోచులు గరుడాశ్మరుచులు గాంగ 


ఆ. నంపపొదుల నిగుడు నంశువితానంబు । దీప్రమరకతముల దీధితులుగ. 
దాలిమియును బెంపు దనకు నైజములుగ । విజయరోహణాద్రి వెడలి వెలి(గె. 106 


ప్రతిపదార్థం: దివ్య, రథ, స్పార, దీప్తి, జాలంబులు= దేవతా సంబంధమైన రథంయొక్క విస్తారమైన కాంతి సమూహాలు; 
పద్మ, రాగ, ఉజ్వల, ప్రభలు, కా(గన్‌= కెంపులనుండి వెలువడు మెరపు వెలుగులు కాగా; మహనీయ, రథ్యవి గ్రహముల, 
జిగి, సొంపు= గొప్పవైన గుర్రాల శరీరాల యొక్క వెలుగుల సొగసు; ఘన, వజ్ర, వసు, సముత్కరము, కాంగన్‌= గొప్ప 
రవ్వల సంపదల సమూహంకాగా; నొగలపైన్‌= రథం ముంగలి భాగంపై; ఉన్న= (కూర్చొని) ఉన్న; కృష్ణుని, మేని, నును, 
చాయ= ఆ కృష్ణుడి దేహము యొక్క జిలుగు వన్నెల రంగు; హరినీల, కాంతి, విస్ప్సురణ, కాణగన్‌= ఇంద్రనీలమణుల (ప్రకాశ 
ప్రకటనకాగా, ప్రస్పీత, కేతన, అగ్ర, స్థిత, కపి, దేహ, రోచులు= (ప్రకాశించే జెండాపైన ఉన్న కోతి (ఆంజనేయుడి) శరీర 
కాంతులు; గరుడ+అశ్మరుచులు కా(గన్‌= ఆకుపచ్చ వన్నెగల మాణిక్యకాంతులు కాగా; అంపపొదులన్‌= బాణాలు పెట్టుకునే 
పొదులలో; నిగుడు= వ్యాపించు; అంశు వితానంబు= కాంతిపుంజం; దీ(ప్ర, మరకతముల, దీధితులుగన్‌= ప్రకాశించే పచ్చల 
వెలుగులు కాగా; తాలిమియును+పెంపు= ఓర్పు గొప్పతనము; తనకున్‌= తనకు (అర్జునుడికి); నైజములుగన్‌= 
స్వభావసిద్దములుగ; విజయ రోహణ+అద్రి= అర్జునుడు అనే రోహణపర్వతం - లేదా - పరాక్రమం రూపొందిన పర్వతం; 
వెడలి= (యుద్దానికి) బయలుదేరి; వెలిగాన్‌= ప్రకాశించింది. 

తాత్పర్యం: కరుడు గట్టిన పరాక్రమంవలె, వెలుగొందే నడగొండవలె అర్జునుడు యుద్దభూమికి బయలుదేరి 
వెళ్ళాడు. దివ్యమైన రథం నుండి వ్యాపించిన కాంతులు కెంపు రవ్వ వెలుగులు విస్తరిస్తూండగా, గొప్పవైన గుర్రాల 
ఆకారరేఖలు వజ్రాల వెలుగులు వ్యాపింప చేయుచుండగా, రథంముందు సారథి స్థానంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడి 
శరీరకాంతి ఇంద్రనీలమణుల వెలుగులు చిమ్ముతుండగా దేదీప్యమానంగా (ప్రకాశించే జెండామీద ఉన్న 
ఆంజనేయుడి శరీర కాంతులు గరుడపచ్చల వెలుగులు వెల్లివిరియ చేయగా, తూణీరంలో మిరుమిట్లు గొలిపే 
బాణాల కాంతులు (ప్రకాశించే పచ్చల వెలుగులు వెలార్చగా, ఓర్పు గొప్పతనం తనకు పుట్టుకతో అలవడిన 
గుణాలుగా అర్జునుడు యుద్ధభూమికి బయలుదేరి వెళ్ళాడు. 


విశేషం: 1. రోహణ+అద్రి= రోహణ పర్వతం. లంకానగరంలో పేరుకెక్కిన కొండ- ఒక అర్థం. రోహణ= వీర్యం, పరాక్రమం. 
రోహణాద్రి అంటే వీర్యం మానవశరీర రూపం ధరించి కొండవలె కన్సించటం అని రెండో అర్థం. ఇచ్చట రెండవ అర్థమే సందర్భోచితం 
అని చెప్పాలి. 


2. అలం: రూపకం. విజయ రోహణా(ద్రి= అర్జునుడు అనే రోహణ పర్వతం. ఇక్కడ రోహణ పర్వతానికి, అర్జునుడికి 
అభేదం కల్పించబడింది. అలంకారం రూపకం. అర్జునుని రథం అతిలోక దీప్తి కలది. అగ్నిదేవుడిచే అతడికి బహూకరించబడినట్టిది. 
మహాభారత యుద్దం ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి రథం దిగమన్నాడు. అర్జునుడు రథం దిగిన తదుపరి అది అగ్నికి 
దగ్ధమైపోయింది. దివ్యరథం కాబట్టి శత్రువులు ప్రయోగించిన అస్త్రాల శక్తిని ఆ రథం తనలో ఇముడ్చుకున్నదని అంతరార్థం. 


క. అతులితరథప్రతానో । ద్దతసైన్యము గొలువ దేవదత్తం బంగీ 
కృత సకల తూర్యనాదో । ద్గతి యగుచు( జెలంగం గ్రీడి గడు నొప్పారెన్‌. 107 


ప్రతిపదార్థం: అతులిత, రథ, ప్రతాన+ఉద్ధత, సైన్యము= సాటిలేని రథాల సమూహాలతో అతిశయించిన సేన; కొలువన్‌= 
సేవిస్తూ ఉండగా; దేవదత్తం= దేవదత్తము (దేవతలచేత ఇవ్వబడిన శంఖం); అంగీకృత, సకల, తూర్య, నాద+ఉద్గతి+అగుచున్‌= 
ఢక్కా, బూరా, పటాహం మున్నగు వాద్యాల మోతల సమాహారంగా అందరిచేత అంగీకరించబడినదిగా; చెలంగన్‌= శోభిల్లగా; 
క్రీడి= అర్జునుడు; కడున్‌= మిక్కిలి; ఒప్పారెన్‌= విలసిల్హాడు. 


తాత్పర్యం: సాటిలేని రథసైన్యసమూహం తనను సేవిస్తూ, అర్జునుడు దేవదత్తం అనే శంఖం పూరిస్తూ మిక్కిలి 
శోభతో వెలుగొందాడు. 


విశేషం: అర్జునుడి శంఖానికి దేవదత్తం అనిపేరు. భారత వీరులు తమ తమ శంఖాలకు (ప్రత్యేకమైన పేరులు పెట్టుకొనేవారు. 
(శ్రీకృష్ణుడి శంఖంపేరు పాంచజన్యం, ధర్మరాజు శంఖం పేరు అనంత విజయం, భీముడి శంఖం పేరు పౌండ్రం; నకుల సహదేవుల 
శంఖాలపేర్లు సుఘోష, మణిపుష్పకములు. 

2. యుద్దంలో భేరి మున్నగు వాద్యాలు మైోయించేవారు. ఢక్క, పటహం, కాహళ, తిరుచిన్నం-ఇలా ... ఎన్నెన్నో- దేవదత్తం 
నుండి వెలువడే నాదం సకల వాద్య విశేష శబ్ద సమాహారంగా (ప్రసిద్ది కెక్కింది. యోధుడుగా అర్జునుడికీ దేవదత్తానికీ అవినాభావ 
సంబంధం ఏర్పడింది. అట్టే అర్జునుడి ధనుస్సు గాండీవం. 


తే. గాండివం బింద్రచాపంబుకరణి నొప్పు; మెజసి దివ్యకిరీటంబు మెజుంగు లడర 
ఆ ఏ © 
జ్యానినాదంబు గర్జగా మేని కృష్ణ । కాంతి. బొలిచె( గవ్వడి యను కారుమొగులు. 108 


ప్రతిపదార్థం: గాండివంబు= (అర్జునుడి ధనుస్సు); ఇంద్రచాపంబు, కరణిన్‌= ఆకాశంలో నీటికణాలలో సప్త వర్ష శబలితంగా 
ఏర్పడే విల్లును పోలి; ఒప్పన్‌, మెజసి= శోభిల్లి; దివ్యకిరీటంబు= అతిలోకమైన కిరీటం; మెణు(గులు+అడరన్‌= మిరుమిట్లు గొల్పగా; 
జ్యా+నినాదంబు= అల్లైత్రాటిమోత; గర్జగాన్‌= (మేఘ) ఘోషగా; (ఉణుముగా); మేని= దేహానికి సంబంధించిన; కృష్ణ కాంతి= 
నల్లని కాంతితో; కవ్వడి+అను, కారు, మొగులు= అర్జునుడు అనే నల్లని మబ్బు; పాలిచెన్‌= శోభించింది. 

తాత్సర్యం: అర్జునుడు అనే నల్లని మేఘం శోభిల్లింది. అనగా అర్జునుడు నల్లని మబ్బువలె భాసించాడు. అతడి 
ధనుస్సు ఇం(ద్రచాపంవలె శోభిల్లింది. అతడి దివ్యకిరీట కాంతి మెజపు తీగల వెలుగులుగా మిరుమిట్లు కొల్పింది. 
అతడి వింటి అల్లైత్రాటి మోత మేఘగర్జనవలె విన్సించింది. అతడి నల్లని శరీరం మేఘవర్గాన్ని పోలింది. 


విశేషం: అలం: ఉపమాను ప్రాణితం. కవ+వడి= రెండు వేగాలు కలవాడు- సవ్యసాచి; అర్జునుడు తన రెండు చేతులతో బాణాలు 
(ప్రయోగించే సామర్థ్యం సంపాదించాడు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 51 


మ. డవివిధోద్దామ హయావళీబహుళ మై విక్రాంతి కేళీ సము 

తృవ కౌతూహల సుందరం బగు మహాసైన్యంబుతో మేదినీ 

ధవ సందోహము ప్రీతి. బొంద మహిమోదాత్తోగ్రయానంబులం 

గవ లేతెంచిరి వేడ్క నొండొరులకుం గయ్యంబుమై. జెప్పుచున్‌. 109 
ప్రతిపదార్థం: వివిధ+ఉద్దామ హయ+ఆవళీ+బహుళము+ఐ= పెక్కు రకాల భయంకరాలు అయిన గుర్రాల గుంపులతో దట్టమై; విక్రాంతి, 
కేళీ, సముత్సవ, కౌతూహల, సుందరంబు+అగు= పరా(క్రమ క్రీడ అనే సంబరాన్ని సందర్శించుటచే అందగించిన; మహా+సైన్యంబుతోన్‌= 
గొప్ప సేనతో; మేదినీధవ, సందోహము= రాజుల సమూహం; ప్రీతిన్‌+పొందన్‌= సంతోషించగా; మహిమ+ఉదాత్త+ఉగ్రయానంబులన్‌= 
గొప్పదనంతో అతిశయించి భయంకరంగా కనిపించే వాహనాలతో; కవలు= (జంట) నకుల సహదేవులు; వేడ్కన్‌= సంతోషంతో; 
ఒండొరులకున్‌= ఒకరితో ఒకరు; కయ్యంబుమైన్‌+చెప్పుచున్‌= యుద్దం గూర్చి మాటాడుతూ; ఏతెంచిరి= యుద్దానికి వచ్చారు. 
తాత్సర్యం: అమడ బిడ్డలైన నకుల సహదేవులు ఒకరితో ఒకరు యుద్దాన్ని గూర్చి సల్లాపాలు ఆడుకొంటూ 
బయలుదేరి యుద్దరంగానికి వచ్చారు. వారితోపాటు గొప్ప సైన్యం ఉన్నది. ఆ సైన్యంలో పెక్కు రకాలయిన 
వాహనాలు ఉన్నాయి. అవి శత్రువులకు భయంకరంగా కన్పించాయి; కదన కుతూహలంతో ఉత్సాహంతో సైన్యాలు 
కదలసాగాయి. కవలు అధిరోహించిన వాహనాలు గంభీరంగా భాసించాయి. 
విశేషం: 1. యానములు: అనగా వాహనాలు. బండి, రథం, పల్లకి, గుర్రం, ఏనుగు మొదలైనవి. ప్రాచీన యుద్ద తంత్రం అయిదు 
విధాలయిన 'యానములను” పేర్కొన్నది. 1. సంధానయానం 2. ప్రసంగయానం 3. నిగృహ్యయానం 4. సంభూయయానం 5. 
ఉపేక్ష్యయానం. 
మ. రభసక్షోభితమేదినీతలముపై రథ్యప్రచారంబు లొ 

ప్ప భుజాగర్వము నెమ్మొగంబుల( దలిర్పం గన్నెకయ్యంబు న 

రి భవత్పుత్రులమీ(ది కోపమున నుద్దీపింప నేతెంచి ర 

య్యభిమన్యుండును ద్రౌపదేయులును మాద్యద్దంతియూథాకృృతిన్‌. 110 
ప్రతిపదార్థం: రభస, క్షోభిత, మేదినీ, తలముపైన్‌= వేగముచేత కలతపెట్టబడిన భూ(ప్రదేశంమోద; రథ్య(ప్రచారంబులు+ఒప్పన్‌= 
గుర్రాల కదలికలు ఒప్పుగా; భుజా+గర్వము= పరాక్రమం యొక్క దర్పం; నెజ+మొగంబులన్‌= నిండు మొగాల అందు; తలిర్సన్‌= 
శోభిల్లగా; కన్నె, కయ్యంబున్‌+అర్థిన్‌= మొదటిసారిగా యుద్దం చేయాలని కోరుతూ; భవత్‌+పు'త్రులమీది కోపమునన్‌= నీ కొడుకులమీది 
ఆగ్రహంతో; ఉద్దీపింపన్‌= వెలుగొందగా; ఆ+అభిమన్యుండును= ఆ అభిమన్యుడును (అర్జునునకు సుభద్రకు పుట్టినవాడు); 
ద్రౌపదేయులును= ద్రౌపదికి పుట్టిన వారున్నూ; మాద్యత్‌+దంతి, యూథ+ఆకృతిన్‌= మదించిన ఏనుగుల గుంపు యొక్క 
ఆకారముతో; ఏతెంచిరి= వచ్చారు. 
తాత్సర్యం: భూమి దద్దరిల్లిపోయేటట్టుగా గుర్రాలను నడిపిస్తూ పరా(క్రమాతిశయం ముఖాలలో (ప్రతిబింబిస్తుండగా, 
నీ కొడుకుల మోది కోపం (పేరేపించగా కన్నెకయ్యం చేయాలనే కోరికతో అభిమన్యుడు, |ద్రౌపదీపుత్రులు మదించిన 
ఏనుగుల గుంపువలె రణరంగానికి బయలుదేరి వచ్చారు. 
విశేషం: కన్నె కయ్యము= ప్రథమ సంగ్రామం. సుభద్ర కొడుకైన అభిమన్యుడు అందరికంటె చిన్నవాడు - వయసులో (ద్రౌపది 
కొడుకులు యువకులు. వారు ఇంత వరకు యుద్దంలో పాల్గొనలేదు. కురుక్షేత్ర సంగ్రామమే వారికి ప్రప్రథమ యుద్దం. అదే 


వారికి మొదటి అవకాశం కాబట్టి వారి ఉత్సాహం పేర్కొనదగింది. కన్నె= పెండ్రికాని అమ్మాయి. కన్నెకు మొదటిరాత్రి అనుభూతి 
ఎట్టిదో - అట్టిదే ఈ యువకులకు (ప్రప్రథమ యుద్దం 'కన్నెకయ్యము” ప్రౌఢ ప్రయోగం. 


“కన్నె కయ్యంబనగ - ప్రథమ యుద్దాఖ్య”- ఆంధ్ర భాషార్లవం 2-222. 


వ. _ఇవ్విధంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసోముండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతసేనుండును 
సౌభద్రుండును దమకుం గన్నాకుగాం జెన్నుమిగిలి చనుదేరం గనుంగొని కౌంతేయ బలంబులు సంతసంబునం 
బొదలె; నప్పుడు. 111 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ప్రతివింధ్యుండును= (ప్రతివింధ్యుడును; శ్రుతసోముండును= [శ్రుతసోముడును; 
(శ్రుతక్షీర్తియున్‌= (శ్రుతకీర్తియు; శతానీకుండును= శతానీకుడును; సౌభద్రుండును= సుభద్ర కొడుకు అభిమన్యుడును; తమకున్‌= 
తమకు; కన్నాకుగాన్‌= నాయకులుగా; చెన్ను+మిగిలి= అందం అతిశయించగా; చనుదేరన్‌+కనుంగొని= రావటం చూచి; 
కౌంతేయ+బలంబులు= కుంతీసుతులైన పాండవుల సేనలు; సంతసంబునన్‌+పొదలెన్‌= సంతోషంతో వర్దిల్లాయి; అప్పుడు= 
ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ రీతిగా, (ద్రౌపది కొడుకులైన (ప్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, 
శుతసేనుడును మరియు సుభద్ర కొడుకు అగు అభిమన్యుడు తమకు నాయకులుగా రావటం చూచి పాండవుల 
సేనలు సంతోషంతో ఒప్పారాయి. ఆ సమయంలో- 


విశేషం: ధర్మరాజుకు, (ద్రౌపదికి పుట్టిన కొడుకు - (ప్రతివింధ్యుడు. భీముడికి ద్రౌపదికి పుట్టిన కొడుకు - శ్రుతసోముడు.అర్జునుడికి 
ద్రౌపదికి పుట్టిన కొడుకు - (శ్రుతకీర్తి. నకులుడికి (ద్రౌపదికి పుట్టిన కొడుకు - శతానీకుడు. సహదేవుడికి [ద్రౌపదికి పుట్టిన కొడుకు 
- శ్రుతసేనుడు. అర్జునుడికి సుభద్రకు పుట్టిన కొడుకు - అభిమన్యుడు. 


సీ. కరుల సందడి నొప్పు ఘనసేన దుర్దమ । లీల( దో నడవ( బాంచాలవిభు(డు( 
దనుజులు ననుజులు దర్పదుర్ణయసైన్య । మహిమ దో నేతేర మత్యపతియు 
యాదవానీకంబు లవని గ్రక్కదలం దో। జనుదేరం బొలుపారి సాత్యకియును 
యోధవీరులు ప్రతాపోగ్ర వాక్యములతో. । దను జుట్టిరా. జేకితానవిభుండు 


తే. బాసటై వీరరథికులు బలసి యెలమి । నొండొరుల గరువంబుగ నుల్లసంబు 
లాడుచును జేరి నడతేర నత్యుదార । గతి శిఖండియు నడచిరి కౌరవేంద్ర! 112 


ప్రతిపదార్థం: కౌారవ+ఇంద్ర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కరుల సందడిన్‌+ఒప్పు= ఏనుగుల సంరంభంతో విలసిల్లే, ఘన+సేన= 
గొప్ప సైన్యం; దుర్రమ లీలన్‌= నిర్దించటానికి వీలులేని విధంగా; తోన్‌+నడవన్‌= కూడి కదలగా; పాంచాలవిభుండున్‌= పాంచాల 
రాజు ద్రుపదుడూ; తనుజులు+అనుజులు= కొడుకులును తమ్ముళ్ళూ; దర్ప, దుర్జయ, సైన్య, మహిమన్‌= గర్వం కలిగి, జయింపరానట్టి 
సేనయొక్క గొప్పదనంతో; తోన్‌+ఏతేరన్‌= వెంట రాగా; మత్స్య పతియున్‌= మత్స్యదేశానికి రాజు (విరాటుడును); యాదవ+అనీకంబులు= 
యదుకులమునకు సంబంధించిన సేనలు; అవని= భూమి; (క్రక్కదలన్‌= దద్దరిల్లగా; తోన్‌+చనుదేరన్‌= వెంబడి రాగా; పొలుపారి= 
ఒప్పుతూ; సాత్యకియును= సాత్యకియును; యోధ+వీరులు= యుద్దం చేసే శూరులు; ప్రతాప+ఉ(గ్ర వాక్యములతోన్‌= పరాక్రమంతో 
కూడిన భయంకరములైన మాటలతో; తనున్‌= తనను; చుట్టిరాన్‌= పరివేష్టించి రాగా; చేకితానవిభుడు= చేకితాన రాజు; బాసట+ఐ= 
తోడై; వీర+రథికులు= వీరులైన రథికులు (రథము నెక్కి యుద్దం చేసేవారు); బలసి= దట్టంగా చేరి; ఎలమిన్‌= ప్రీతితో; ఒండొరులన్‌= 
ఒకరితోనొకరు; గరువంబుగన్‌= దర్పంతో; ఉల్లసంబులు+ఆడుచున్‌+చేరి= సల్హాపాలు చేస్తూ కూడి; నడతేరన్‌= నడచిరాగా; 
అతి+ఉదార+గతిన్‌= మిక్కిలి గొప్పదనం గోచరించే విధంగా; శిఖండియున్‌= శిఖండియు; నడచిరి= తరలి వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఏనుగుల సంరంభంతో విలసిల్లే గొప్ప సేనతో, జయించటానికి వీలులేని 
విధంగా పాంచాల ప్రభువైన ద్రుపదుడూ, తన కొడుకులూ, తమ్ముళ్ళూ తమను ఎవరూ నిర్జించలేరనే ధైర్యంతో 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 53 


తన వెంట వచ్చే సైన్యంతో మత్స్యరాజు అయిన విరాటుడూ, యాదవ సైన్యాలు భూమి దద్దరిల్లేటట్టు తనతో 
రాగా సొగసుగా సాత్యకీ, యుద్దం చేయాలనే ఉత్సాహంతో పరాక్రమం వెల్లివిరిసే సల్హాపాలు ఆడుతూ తన 
వెంట యోధవీరులు రాగా చేకితానుడూ, తోడై ఒకరితో ఒకరు దర్సం ఉట్టిపడే విధంగా మాటాడుతూ వీరులు 
తమ వెంట శిఖండీరాగా, రణభూమికి నడిచారు. 


చ. బధిరిత దిజ్ముఖంబగుచు బంధుర తూర్య నికాయనాద మం 
బుధియును బోలె సేనకు విభూతి యొనర్ప్చ(గ నేగుదెంచె మా 
గధ సహదేవు( డప్పు రణకౌతుక సల్లపనంబు నుజ్జ్వలా 
యుధ విభవంబు. జెన్నొస(గ నొప్పెడు తమ్ముని. బ్రీతి. జూచుచున్‌. 113 


ప్రతిపదార్థం: బధిరిత, దిక్‌+ముఖంబు+అగుచున్‌= చెవుడుపరచబడిన దిక్కుల యొక్క అ(గ్రభాగాలు కలది జొతూ;; 
బంధుర+తూర్య+నికాయనాదము= దట్టమైన యుద్దవాద్య సముదాయం యొక్క ధ్వని; అంబుధియును+పోలెన్‌= సముద్రాన్ని 
పోలుతూ; సేనకున్‌= సైన్యానికి; విభూతి+ఒనర్పంగన్‌= సంపద చేకూర్చగా; మాగధ, సహదేవుండు= మగధ దేశానికి (ప్రభువైన 
సహదేవుడు; అప్ము= అపుడు; రణ, కౌతుక, సల్లపనంబున్‌= యుద్దం చేయటంలోగల ఉత్సాహాన్ని తెలిపే సంభాషణలును; 
ఉజ్జల+ఆయుధ, విభవంబున్‌= ప్రకాశించే ఆయుధాల గొప్పదనమూ; చెన్ను+ఒసంగన్‌= సొగసు నింపగా; ఒప్పెడు= విలసిల్లెడు; 
తమ్మునిన్‌= సోదరుడిని; ప్రీతిన్‌= వేడ్కతో; చూచుచున్‌= చూస్తూ; ఏగుదెంచెన్‌= (యుద్దానికి) తరలివచ్చాడు. 


తాత్పర్యం: మగధ దేశరాజు అయిన సహదేవుడు తన తమ్ముడితో కలిసి యుద్దభూమికి తరలి వచ్చాడు. ఆతడి 
సేననుండి వెలువడిన భేరీ పటహకాహళాలు మున్నగు యుద్ద వాద్యాల ధ్వనులు దిక్కులు పిక్కటిల్ల చేశాయి. 
ఆ సేన సముద్రం వలె ఉప్పొంగిపోతూ కదలింది. రణకాతూహలం తెలిపే ఆతని సంభాషణలూ ధగధగా మెరిసే 
ఆయుధాలూ ఆ దండయాత్రకు శోభను చేకూర్చాయి. 


నిశేషం: ఆనాడు మగధ సామ్రాజ్యం భారతదేశంలో సువిశాలమైనది. సహదేవుడు ఆ మహాసా(మ్రాజ్యపాలకుడు. అతడి తండ్రి 
జరాసంధుడు. శ్రీకృష్ణుడి పై పలుమారులు దండెత్తాడు. ఆతడి ధాటికి ఓర్వలేక శ్రీకృష్ణుడు తన రాజధానిని మధుర నుండి ద్వారకకు 
తరలించాడు. రాజసూయయాగ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని, భీముడిని వెంటపెట్టుకొని వెళ్ళి జరాసంధుడి ఎక్కటి 
కయ్యంలో భీముడిచే చంపించాడు. అయితే శ్రీకృష్ణుడు పాండవులు మగధసా(మ్రాజ్యాన్ని జరాసంధుని కొడుకు సహదేవునికే ఇచ్చి 
పట్టాభిషిక్తుడిని చేసి అతడిని మిత్రుడిగా చేసికొన్నారు. మగధ ప్రభువు మహాభారత యుద్దంలో కృతజ్ఞతతో పాండవపక్షంలో చేరి 
పోరాడాడు. 


ఉ. చండ భుజాబలంబు€ బటుశౌర్యసముల్లసనంబు. దో ను 
ద్దండత నాత్మ సైనికుల దర్ప మెలర్వ6గ నెమ్మి. బల్కుచున్‌ 
బాండవకోటి చూడ్ములకు( బండువుగా. జనుదెంచె ధృష్టకే 
తుండు సహోదరుండు దనతో నడతేర. బరాక్రమోద్దతిన్‌. 114 


ప్రతిపదార్థం: చండ, భుజా, బలంబున్‌= తీవ్రమైన పరాక్రమమూ; పటు శౌర్య సముల్లసనంబున్‌= మిక్కిలి గొప్పదైన వీరత్వంయొక్క 
ఉత్సాహమూ; తోంపన్‌= కన్పిస్తుండగా; ఉద్దండతన్‌= మిక్కుటంగా; ఆత్మ, సైనికుల, దర్భము+ఎలర్స(గన్‌= తన భటుల గర్వం 
అతిశయించగా; నెమ్మిన్‌+పల్కుచున్‌= ప్రీతితో చెప్పుతూ; పాండవ, కోటి, చూడ్కులకున్‌+పండువుగాన్‌= పాండవసేనా సమూహాల 
కన్నులకు పండుగగా; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు (అనే పేరుగల రాజు); సహోదరు(డు= సోదరుడు (తమ్ముడు); తనతోన్‌= 
తన వెంట; నడతేరన్‌= రాగా; పరాక్రమ+ఉద్దతిన్‌= శౌర్యం యొక్క ఆటోపంతో; చనుదెంచెన్‌= (యుద్ధభూమికి) వచ్చాడు. 


తాత్పర్యం: ధృష్టకేతుడు అనే రాజు తన తమ్ముడితోపాటు యుద్దభూమికి తరలివచ్చాడు. తీక్షణమైన పరాక్రమం 
యుద్దం చేయటంలో చాకచక్యం వెల్లడించే సంభాషణలతో అతడు తన సైనికులకు (ప్రోత్సాహం కల్పించాడు. 
అతడి దండయాత్ర పాండవసేనలలోని భటులకు కన్నుల పండువుగా భాసించింది. 


మ. _ విచలద్దండధరోపమాశ్రయ వపుర్విస్పార మై దానవ 
ప్రచయం బుద్ధత లీల గొల్వంగం దమోరాశిప్రతీకాశ ఘో 
రచలద్రూపము భంగికిం దగిన దంష్ర్రాయుగ్మ మొప్పన్‌ ఘటో 
తయ దేతెంచెం గరస్థ శూల రుచు లాకాశంబునన్‌ బర్వ(గన్‌. 115 


ప్రతిపదార్థం: విచలత్‌+దండధర+ఉపమ+ఆ(శ్రయ, వపుః+విస్సారము+ఐ= చలించేటటువంటిదియును; యముడితోడి పోలికకు 
ఆ(శ్రయమైన శరీరకాంతి కలిగినట్టిదియు అయిన; దానవ, ప్రచయంబు= రాక్షసులమూక; ఉద్దతలీలన్‌= దర్పం వెల్లివిరిసే రీతిగా; 
కొల్వంగన్‌= ఆరాధిస్తూ వెంటరాగా; తమః+రాశి, (ప్రతీకాశ, ఘోర, చలత్‌+రూపము+భంగికిన్‌= చీకటి (ప్రోగులకు సమానమై 
భయంకరంగా కదిలే ఆకారం రీతికి; తగిన= సరిపోయే; దంష్ర్రా, యుగ్మము= కోరల జత; ఒప్పన్‌= విలసిల్లగా; ఘటోత్కచుండు= 
ఘటోత్కచుడు (అనే పేరుగల రాక్షసుడు); కరస్థ శూల, రుచులు= చేతియందు ఉన్న బల్లెం వెలుగులు; ఆకాశంబునన్‌= ఆకసంలో; 
పర్వంగన్‌= వ్యాపించగా; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: ఘటోత్కచుడు అనే రాక్షసుడు చేతిలో ఉన్న త్రిశూలం ఆకాశంలో వెలుగులు విరజిమ్మేటట్టు (త్రిప్పుతూ 
యుద్ధభూమికి వచ్చాడు. కదలే చీకటి రాశికి సరిపోయే ఆకారానికి తగినట్టుగా అతడి నోటి నుండి భయంకరమైన 
రెండు కోరలు కనుపిస్తున్నాయి. అతడి వెంట, యమధర్మరాజు శరీరచ్చాయతో సమానమైన దేహాలు కల రాక్షసుల 
మూకలు అతడిని ఆరాధిస్తూ తరలివచ్చాయి. 


నిశేషం: ఘటోత్కచుడు హిడింబాభీముల కొడుకు. ఈతడు మహాభారత యుద్దంలో పాండవ పక్షాన పోరాడి శత్రు విధ్వంసం 
చేశాడు. మాయాయుద్ద నిపుణుడైన ఈతడిని కర్ణుడు తనకు దేవేంద్రుడు (సహజ కవచకుండలాలు అతనికి దానం చేసినపుడు) 
ఇచ్చిన శక్తిని ప్రయోగించి సంహరించాడు. 


వ. పాంద్యపతియునుగకయపంచకంబును శైబ్యుండును మజియుం 'గాశకరూశాది బహుదేశాధీశులును దమతమ 
బలంబుల దళంబుల సవరణల యొప్పును గయ్యంపు( గడంకయు నెజయం గేతనంబులు మెజియం దో.తెంచి; 
రిత్తెజంగునం గూడి సష్తాక్షౌహిణీ బంధురంబుగాం బేర్ణిన పాండవసేన మొగంబునకుం దిలకం బై. 116 


ప్రతిపదార్థం: పాండ్యపతియును= పాండ్యరాజూ; కేకయ పంచకంబును= కేకయ రాజ్యాధిపతులైన అయిదుగురు రాజులూ; 
శైబ్యుండును= శిబి వంశానికి చెందిన రాజూ; మజియున్‌, కాశ+కరూశ, ఆది, బహు, దేశ+అధీశులును= కాశదేశం కరూశదేశం 
మున్నగు పెక్కు దేశాలను పరిపాలించే రాజులును; తమ+తమ+బలంబుల= తమ తమ సేనల; దళంబుల= సేనా సమూహాల; 
సవరణల+ఒప్పును= అలంకారాల అందచందాలు; కయ్యంపు+కడంకయున్‌= యుద్దము నందలి పూనికయు; నెజయన్‌= 
ప్రకాళించగా; కేతనంబులు= జెండాలు; మెజయన్‌= (ప్రకాశించగా; తోంతెంచిరి= వచ్చారు; ఈ+తెజంగున్‌= ఈ రీతిగా; కూడి= 
కలిసి; సప్త+ అక్షౌహిణీ బంధురంబుగాన్‌= ఏడు అక్షాహిణులతో కూడినదై, పేర్చిన= అతిశయించిన; పాండవ సేన మొగంబున 
కున్‌=పాండవుల సైన్యం యొక్క అ(గ్రభాగానికి (నుదుటికి); తిలకంబు+ఐ= బొట్టువలె వెలిగొందుతూ (ధృష్టద్యుమ్నుడు. 


తాత్పర్యం: పాండవుల సైన్యం ఏడు అక్షౌహిణులు అయింది. అందులో పాండ్యరాజు, శిబి వంశీయుడైన రాజు, 
కాశ కరూశాది రాజులు, పంచ కేకయులు తమ తమ సేనలతో ఆయుధాలతో వెలుగొందుతూ వచ్చి చేరారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 55 


విశేషం: 1. శిబి కథ - ప్రాచీన భారత సారస్వతంలో బౌద్ద వాజ్మయంలో సు(ప్రసిద్దం. 'పరోపకారార్థ మిదం శరీరం” అనే ఆదర్శం 
ఆచరణలో అనువదించి శరణార్థియెన పావురం కోసం తన శరీర మాంసాన్ని కోసి ఇచ్చిన వదాన్యుడు శిబి. 


2. భారతదేశంలో దక్షిణపు కొస ఉన్న దేశం పాండ్యరాజ్యం. ఆ రాజు కూడా మహాభారత యుద్దంలో పాల్గొన్నాడు. 


శా. పుష్టోదంచిత సారవీరరససంపూర్ణాంగమున్‌ సంగరా 
వష్టంభోజ్ఞ్వల వీరరేఖయును భాస్వద్వాహ సంవల్గనో 
తృష్ట స్యందనముం గనద్ధనువు నుద్దీప్త ధ్వజంబుం దగన్‌ 
ధృష్టద్యుమ్నుండు వొల్చె నైజవిలసత్తేజో విరాజద్గతిన్‌. 117 


ప్రతిపదార్థం: పుష్ట+ఉదంచిత, సార, వీర రస, సంపూర్ణ+అంగమున్‌= (ప్రకాశించే నిండుదనం యొక్క నిగ్గుగా వీరరసంతోనూ 
అంగాలతో ఉపాంగాలతో సమృద్దమైన శరీరమై; సంగర+అవష్టంభ+ఉజ్ఞ్యల, వీర, రేఖయును= యుద్దగర్వంతో చేసికొన్న వీరత్వ 
చిహ్నితమైన ఆకారమూ; భాస్వత్‌+వాహ, సంవల్లన+ఉత్కృష్ట, స్యందనమున్‌= ప్రకాశించే గుర్రాల యొక్క దౌడు తీయటంచేత 
గొప్పదైన రథమూ; కనత్‌+ధనువు= ప్రకాశించే విల్లు; ఉద్దీప్త ధ్వజంబున్‌= దేదీప్యమానంగా వెలుగొందే జెండా; తగన్‌= ఒప్పుగా; 
నైజ, విలసత్‌+తేజస్‌+విరాజత్‌+గతిన్‌= స్వభావసిద్దంగా వెలుగొందే ప్రభుశక్తితో ప్రకాశించే రీతిగా; ధృష్టద్యుమ్నుండు= (పాండవ 
సర్వసేనాధిపతి, ద్రుపద మహారాజు కొడుకు [ద్రౌపది అన్నగారు); పొల్చెన్‌= విలసిల్హాడు. 


తాత్సర్యం: పాండవ పక్షంలో సర్వసేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు దేదీప్యమానంగా వెలుగొందాడు. అతడి 
శరీరం కరడుగట్టిన వీరరసంగా కనుపించింది. నిండైన ఆతడి విగ్రహం పరాక్రమసారంగా భాసించింది. యుద్దగర్వం 


తోడి వీరరేఖ ఆతడి ముఖంలో వెలిగింది. ఆతడి రథం (క్రమశిక్షణతో దౌడు తీయగల గుర్రాలతో పూన్చబడింది. 
నాయకత్వ లక్షణాలు, ప్రభుశక్తి ఆతడికి స్వభావసిద్ధ్దాలుగా భాసించాయి. 


విశేషం: ధృష్టద్యుమ్నుడు కారణజన్ముడుగా మహాభారతంలో అభినుతుడు. ద్రోణుడు ద్రుపద మహారాజూ శైశవంలో సహపాఠకులు. 
తదుపరి ద్రుపదుడు రాజైనప్పుడు ఆతడు అర్థిగా తనవద్దకు వచ్చిన ద్రోణుడిని మన్నించలేదు. ద్రోణుడు గురుదక్షిణగా అర్జునుడిని 
కోరి, (ద్రుపద రాజును బందీకృతుడిని చేయించాడు. అవమానఖిన్నుడైన (ద్రుపదుడు తపస్సు చేసి ద్రోణుడిని సంహరించగల 
కొడుకుగా ధృష్టద్యుమ్నుడిని పడశాడు. 

వ. ఇట్లొప్పి సేనాపతి యగు నా ద్రుపదసుతుండు ముంగలియై నడపించుచుండ. 118 


ప్రతిపదార్థం: ఇట్టు+ఒప్పి= ఈ విధంగా విలసిల్లి; సేనాపతి+అగు= సేనకు నేత అయిన; ఆ+(ద్రుపద+సుతుండు= ఆ (ద్రుపద 
రాజు కొడుకు- ధృష్టద్యుమ్నుడు; ముంగలి+ఐ= సైన్యమునకు ముందున్న వాడై; నడపించుచుండన్‌= సేనలను నడిపించుచుండగా. 


తాత్పర్యం: ఈ విధంగా విలసిల్లుతూ ధృష్టద్యుమ్నుడు ముందుండి పాండవ సైన్యాన్ని నడిపిస్తూ ఉండగా. 


సీ. ఇల ధూళి యెగసినం బలుచగాకుండంగ । రాసిన తొడవుల రజము దొర(గు, 
సమరవికాసంబు చెమట నొప్పజకుండ । హేతి దీధితులు రేయెండ నొడుచు, 
భేరీధ్వనుల నింగి బీటలు వోకుండ6 । గరికర శీకరోత్మరము దడుపు, 
దర్పంబు గను(జాటు దాంకకుండ6గ గొడు । గులపెల్లు ఖచర దృక్కోటి నాంగు, 


తే. ననిన నిజమైనయట్లుండె మనుజనాథ! । ధరణి వడవడ వడ?కె దిక్తటము లద్రువ 
భూరి చతురంగ చండ విస్పూర్తి. బాండు । నందనులసేన గలనికి నదచునవుడు. 119 


ప్రతిపదార్థం: ఇల+ధూళి+ఎగసినన్‌= భూమి మీది దుమ్ము పైకి వ్యాపించగా; పలుచగాకుండంగన్‌= పలచవైపోకుండా; రాసిన, తొడవుల, 
రజంబు= రాపిడిపొందిన ఆభరణాల కణాలు; తొరంగున్‌= పడతాయి; సమర, వికాసంబు, చెమటన్‌= యుద్దం గూర్చిన శ్రమవలన 
ఏర్పడిన చెమటచేత; ఒప్పణకుండన్‌= ఒప్పుచెడకుండా; హేతి+దీధితులు= కత్తుల కాంతులు; రే+ఎండన్‌= లేతయెండను; ఒడుచున్‌= 
వ్యాపింపచేస్తున్నాయి; భేరీ, ధ్యనులన్‌= యుద్దవాద్యమైన భేరీ నాదాలచేత; నింగి= ఆకసం; బీటలు+పోకుండన్‌= (బ్రద్దలు కాకుండగా; 
కరికర, శీకర4+ఉత్కరము= ఏనుగుల తుండాల నుండి వెలువడే నీటి చిరుజల్లుల సముదాయం; తడుపున్‌= (నీటితో) చెమ్మగిల్ల 
చేస్తుంది; దర్భంబు= అహంకార గర్వం; (పాండవసేన యొక్క అతిశయానికి) కను బాటు+కాకుండన్‌= (దిష్టి) దృష్టి దోషం తగులకుండా; 
గొడుగుల పెల్టు= ఎక్కువ గొడుగులు ఉండటం (గొడుగుల గుంపు); ఖచర దృక్‌+కోటిన్‌+ఆ(గున్‌= ఆకాశంలో సంచరిస్తున్న వారి 
దృష్టులను అరికట్టుతుంది; అనినన్‌= అని అభివర్లిస్తే; నిజము+ఐన+అట్టు+ఉండెన్‌= అది సత్యమే అయినట్టు తోస్తున్నది.; మనుజనాథ!= 
(ఓ ధృతరాష్ట్ర మహారాజా!); పాండునందనుల+సేన= పాండవుల సైన్యం; భూరి, చతురంగ, చండ, విస్ఫూర్తిన్‌= ఎక్కువైన, నాలుగు 
అంగాల (రథ, గజ, తురగ, పదాతి); చండ+విస్ఫూర్తిన్‌= తీవ్రమైన ప్రకాశంతో; దిక్‌++తటములు+అద్రువన్‌= దిక్కుల అంచులు 
అదిరిపోగా; ధరణి= భూమి; వడవడ= గజగజ (ఎక్కువగా); వడశెన్‌= చలించింది. 


తాత్సర్యం: ఈ పద్యం పాండవసేన కురుక్షేత్రానికి తరలివెళ్లటం అభివర్షిస్తున్నది. భూమిమీద ధూళి ఎగసింది. 
సేనలోని భటులు, వాహనాలు కదిలి వెళ్ళుతుండగా వీరులు ధరించిన ఆభరణాల రాపిడి వలన ఏర్పడిన రజం 
ఆ ధూళిని ఇనుమడింపచేసింది. యుద్ద సన్నద్దులయిన వీరులకు చెమట పట్టింది. ఆ చెమట ఆరిపోయేటట్టు 
వీరుల కత్తుల తళతళలు లేతయెండ ప్రసరింపచేశాయి. భేరీ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి. ఆకాశం బీటలు 
వారకుండ ఏనుగుల తొండాల నుండి నీటితుంపురులు విస్తరిల్లాయి. దర్పంతో విజృంభించే పాండవ సైన్యానికి 
ఆకాశంలో విమానాల నుండి చూచే దేవతల, పితరుల “దృష్టిదోషం” తగులకుండగా, వెల్లగొడుగులు అడ్డు వచ్చాయి. 
పాండవ సైన్యం చతురంగబలాలతో దండయాత్ర ఆరంభించినపుడు ధరణి గజగజ వణికింది అనీ, దిక్కులు 
దద్దరిల్లి పోయాయి అనీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. 


విశేషం: అలం: అతిశయోక్తి. ఈ సీసపద్యం- తిక్కన విరాటపర్వంలో ధర్మరాజును గూర్చి 'ఎవ్వాని వాకిట నిభమద పంకంబు 

। రాజభూషణరజో రాజి నణగు” అనే పద్యాన్ని జ్ఞప్తికి తెస్తుంది. 

వ. ఇట్లు నడచి కురుక్షేత్రంబులోన నుత్తమప్రదేశం బగు శమంతపంచక సమీప స్టలంబు సేరు సమయంబున 
ధర్మనందనునకు దోంచు దక్షిణాక్షిస్పందనాది శుభసూచకంబులకు మెటుంగు వెట్టిన చందంబున. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నడచి= (దండెత్తి) వెళ్ళి; కురుక్షేత్రంబులోనన్‌= కురుక్షేత్రంలో; ఉత్తమ, ప్రదేశంబు+అగు= 
మంచిచోటఅయిన; శమంతపంచక, సమీప, స్థలంబునన్‌= శమంతపంచకం అనే పేరుగలచోటుకు దగ్గరగా; చేరు+సమయంబునన్‌= 
చేరిన వేళ; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; తోయ= స్ఫురించే; దక్షిణ+అక్షి, స్పందన+ఆది+ శుభ సూచకంబులకున్‌= కుడికన్ను 
అదరటం మొదలైన మంచి శకునాలకు; మెణుంగున్‌+పెట్టిన+చందంబునన్‌= అతిశయమైన దీప్తిని కలిగించిన రీతిగా. 
తాత్పర్యం: ఉత్సాహం పెల్లుబుకుతూ పాండవ సైన్యం ఈ విధంగా కురుక్షేత్రంలో గొప్ప చోటుగా ప్రసిద్దికి ఎక్కినట్టి 
శమంతపంచకం అనే చోటికి దగ్గరగా చేరినప్పుడు, ధర్మరాజునకు కుడికన్ను అదరటం మొదలైన శుభశకునాలు 
తోచాయి. అంతేకాక- (మరికొన్ని మంచి శకునాలు ఏర్పడ్డాయి. తరువాతి పద్యంతో అన్వయం) 

విశేషం: 1. శమంతపంచకం- కురుక్షేత్రంలో భారతసం(గ్రామ సమయంలో మిక్కిలి పేరుకెక్కిన ప్రదేశం. అయిదు సరస్సులతో 


కూడిన (ప్రదేశం అది. పరశురాముడు, క్షత్రియులను నిర్జించిన పిదప, తన గం(డ్రగొడ్డలిని ఈ సరస్సులలో కడుగుకున్నాడని 
పురాణ కథనం. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 57 


2. ప్రాచీనకాలంలో విరోధిసేనలు - ఇరుపక్షాలకు అనువైనచోట చేరి యుద్దం చేసేవి. అట్టి యుద్దస్థలాలలో పురాణ 
ప్రసిద్ధమైనది “కురుక్షేత్రం.” భౌగోళికంగా కురుక్షేత్రం కీలకమైన చోటు అని చెప్పవచ్చు. చారిత్రక కాలంలో గూడ ఎన్నో యుద్దాలు 
కురుక్షేత్ర సమీపంలో ఉన్న పానిపట్టు ప్రదేశంలో జరగటం వేత్తలకు తెలిసినట్టి అంశమే. 


క ఏనుగుల మదము తావియు । సైనిక నికరానులేపసౌరభ్యములుం 
దా నుపలాలించుచు( బవ । మానుం డనుకూల మృదు గమనమునఈ. బొలసెన్‌. 121 


ప్రతిపదార్థం: పవమానుండు= గాలిదేవుడు; ఏనుంగుల, మదము, తావియున్‌= ఏనుగుల కుంభస్థలాల నుండి కారే మదజలము 
వలన ఏర్పడే పరిమళము; సైనిక, నికర+అనులేప, సౌరభ్యములున్‌= భటుల సమూహాలు చేసికొన్న మైపూతల నుండి వ్యాపించిన 
సుగంధములును; తాన్‌= తాను (గాలిదేవుడు); ఉపలాలించుచున్‌= నిమిరి బుజ్జగిస్తూ; అనుకూల, మృదు, గమనమునన్‌= సరిపడి 
సాయం చేసే మందగమనంతో, పొలసెన్‌= వ్యాపించాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో చక్కని చల్లని గాలులు కమ్మని తెమ్మెరలు వీచాయి. ఏనుగుల కుంభస్థలాల నుండి 
స్రవించే మదజలానికి సంబంధించిన పరిమళం, వీరులు తమ శరీరాలకు అలదుకొన్న మైపూతల సుగంధం 
ఆ గాలిలో కలిసిపోయి తేలియాడుతూ, పాండవులకు శుభసూచకమైన మంచి శకునంగా పరిణమించాయి. 


వ. దాని కయ్యుధిష్టిరుండు ప్రముదితచిత్తుం డగుచు( బ్రీతచేతస్ములగు తమ్ములుం బాంచాలమాత్వాధిపతులును 
సకలజనంబులును పరివేష్టింపం దూర్పుమొగంబై కౌరవులున్న చక్కటికిం గట్టెదురుగా నిలిచి, యెల్లవారి 
సైన్యంబులుం గ్రమంబున( గొలంది వెట్టుకొనుచు , నందటికు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి, 
దొరలదెసం గనుంగొని, మన మీ రణంబునందు ధరణీ రాజ్యంబు వడసెద మొండె బూజ్యం బగు 
నాకలోకనివాసంబు గనియెద మొండె' నని నిశ్చయించి, నా కెలంకుల నిలువుం డని పలికిన, విని, వారలు 
ధీరోదాత్తంబులగు వివిధ వాక్యంబులం బ్రతిజ్ఞలు సేసి, నిజశంఖంబులు పూరించి, తమతమ బలంబులలోనికిం 
జని; రజ్ఞనపతియును దన కమర్షిన కజ్జంబులును బుష్పఫల కర్పూర కస్తూరికాదులును వారలకుం 
బుచ్చుచుందె.' 122 


ప్రతిపదార్థం: దానికిన్‌= (ఆ శుభ శకునాలకు); యుధిస్టిరుండు= ధర్మరాజు; ప్రముదిత, చిత్తుండు+అగుచున్‌= 
సంతోషించిన మనస్సుకలవాడై; (ప్రీత, చేతస్కులు+అగు= సంతోషించిన మనస్సులుకలవారైన; తమ్ములున్‌= తమ్ములును 
(భీమార్జున నకుల సహదేవులు); పాంచాల, మాత్స్య+అధిపతులును= పాంచాల రాజు (ద్రుపదుడు), మత్స్యరాజు (విరాటుడు)ను; 
సకల+జనంబులును= అందరూ; పరివేష్టింపన్‌= కొలువగా; తూర్పు+మొగంబు+ఐ= తూరుపు దెసకు మొగం పెట్టినవాడై; 
కౌరవులు+ఉన్న= (దుర్యోధనాదులు చేరిన); చక్కటికిన్‌= ప్రదేశానికి, చోటునకు; కడు+ఎదురుగాన్‌= మిక్కిలి ఎదురుగా; నిలిచి= 
నిలిచి; ఎల్లవారి+సైన్యంబులన్‌= అందరి సేనలనూ; క్రమంబునన్‌= వరుసగా; కొలంది+పెట్టుకొనుచున్‌= లెక్కలు కట్టుకొంటూ; 
అందరకున్‌= ఎల్లవారలకు; సంజ్ఞలు= గుర్తులు; అడియాలంబులున్‌= రాజలాంఛనాలు; కల్సించి= ఏర్పరిచి; దొరల, దెసన్‌+కనుంగొని= 
నాయకులవైపు చూచి; మనము= మనం; ఈ రణంబునందున్‌= ఈ యుద్దంలో; ధరణీ రాజ్యంబు= భూపరిపాలన; పడసెదము= 
పొందగలం; ఒండు+ఎ= ఒకటి (అనగా పక్షాంతరము); రెండింటిలో ఒకటి (లేదా) (మరి యొకటి). పూజ్యంబు+అగు= పూజింప 
దగినది అయిన; నాక లోక నివాసంబున్‌+కనియెదము= స్వర్గలోకంలో ఉండటం అనేది పొందుదాము; అని= అని; నిశ్చయించి= 
నిర్ణయించి; నా కెలంకులన్‌= నాప్రక్కల; నిలువుండు= ఉండండి; అని+పలికిన= చెప్పిన; విని= ఆలకించి; వారలు= (పాండవ 
సేనలోని నాయకులు); ధీర+ఉదాత్తంబులు+అగు= ధైర్యసాహసాలతో కూడిన; వివిధ+వాక్యంబులన్‌= పెక్కుమాటలతో; ప్రతిజ్ఞలు= 
శపథాలు; చేసి= (పలికి); నిజ, శంఖంబులు+పూరించి= తమ తమ శంఖాలు ఊది; తమ తమ, బలంబులలోనికిన్‌+చనిరి= 
తమ తమ సేనలలోనికి వెళ్ళారు; ఆ+జనపతియును= ఆ రాజును (ధర్మరాజును); తనకున్‌+*అమర్చిన= తనకు ఏర్పరచిన; 


కజ్జంబులును= భక్ష్యములను; పుష్ప, ఫల, కర్పూర, కస్తూరిక+ఆదులును= పువ్వులు, పండ్డు, కర్పూరం, కస్తూరి మున్నగువాటిని; 
వారలకున్‌= ఆ దొరలకు; పుచ్చుచుండెన్‌= పంపుతూ ఉన్నాడు. 
తాత్సర్యం: ఆ శుభశకునాలు చూచి ధర్మరాజు సంతోషించాడు. అతని తమ్ములు, పాండవ సేనలోని దొరలు 
కూడా సంతోషించారు. అప్పుడు ధర్మరాజు, (ద్రుపద విరాటాదులైన రాజులనందరినీ కొలువుకూటానికి పిలిపించి 
ఈ విధంగా అన్నాడు: 'యుద్దంలో మనం గెలుస్తామా, ఈ భూరాజ్యాన్ని ఏలుకుందాము. లేదా స్వర్గలోక సౌఖ్యం 
అనుభవించగలం. ఏదైన మనకు మంచిదే. దీనికి మీరు సిద్దమై నా పక్షంలో చేరండి.' రాజులు అందరూ ఏకగ్రీవంగా 
ధర్మరాజు చెప్పిన మాటలు ఆమోదించి ధైర్యసాహసాలతో ఆ విధంగా ప్రవర్తించటానికి ప్రతిజ్ఞలు చేసి తమ తమ 
సేనలలోనికి వెళ్ళారు. వెళ్ళుతూ ఉత్సాహంతో శంఖాలు ఊదారు. ధర్మరాజు వారందరకు అభినందన చందనం, 
కర్పూరం, పూవులు ఫలాలు భక్ష్యాలు పంచిపెట్టాడు. 
విశేషం: అడియాలములు, తిక్కన ఈ శబ్దాన్ని విరివిగా ప్రయోగించాడు. అడియాలాలు రాజలాంఛనాలు. గొడుగులు, అందలాలు, 
చామరాలు, మేల్కట్టులు, ముద్రికలు మున్నగునవి. 
క. అనిన విని యాంబికేయుండు | మనమొన 'గడుం బెద్ద దీని మార్కొనం గుంతీ 

తనయులు గొంచెంబయ్యును । ననుమానింపక కడంగు టది యెట్లొక్కో!' 123 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (సంజయుడు చెప్పగా ఆలకించి); ఆంబికేయుండు= అంబిక కొడుకు- ధృతరాష్ట్రుడు; 
మనమొన= మనసేన; కడున్‌+పెద్ద= మిక్కిలి గొప్పది; దీనిన్‌= (ఈ కౌరవసేనను); మార్కొనన్‌= ఎదిరించి యుద్దం చేయటానికి; 
కుంతీతనయులు= కుంతి కొడుకులైన పాండవులు; కొంచెంబు+అయ్యును= (తమసేన) మిక్కిలి చిన్నది అయినప్పటికిని; 
అనుమానింపక= సందేహించక; (పరాజయం కలుగుతుంది అనే సందేహం లేకుండగా); కడంగుట= పూనటం (యుద్దం 
చేయటానికి పూనటం); అది= అది; ఎట్టు+ఒక్కో!= ఏ విధంగా జరిగిందో (ఆశ్చర్యంగా ఉందే)! 


తాత్సర్యం: పాండవ సైన్యం ఉత్సాహంతో యుద్దం చేయటానికి కురుక్షేత్రం చేరింది” అని సంజయుడు చెప్పుగా 

ఆలకించి, ధృతరాష్ట్రుడు ఒక ఎదురు ప్రశ్న వేశాడు. 'ఓ సంజయా! కౌరవుల సేన చాలా పెద్దది కదా! అంతటి 

పెద్ద సైన్యాన్ని ఎదిరించి యుద్దం చేస్తే ఓడిపోతామేమో అని పాండవులకు ఎందుకు సందేహం కలగలేదు? అంత 

ధైర్యంతో యుద్దానికి ఏ విధంగా పూనుకున్నారు?” 

వు అనుటయుసంజయుం'డదియునుం జెప్పెద విను’ మని యతని కిట్లనియెం 'గౌంతేయాగ్రజుండు కురుబలంబు 
గనుంగొని కొండొక విన్ననై వివ్వచ్చు నాలోకించి. 124 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (ధృతరాష్ట్రుడు చెప్పగా); సంజయుండు= సంజయుడు; అదియునున్‌+చెప్పెద, వినుము= 
దానిని గూడ నీకు చెప్పగలను ఆలకించవలసింది; అని+అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= అని ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెప్పాడు; 
కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో పెద్దవాడు- ధర్మరాజు; కురు+బలంబున్‌= కౌరవసేనను; కనుంగొని= చూచి; 
కొండొక+విన్ననై= కొంత దైన్యం చెంది; వివ్వచ్చున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీకు 
ఆ సంగతి కూడా వివరించి చెప్పగలను. కుంతీకుమారులలో పెద్దవాడైన ధర్మరాజు పెద్దదైన కౌరవ సైన్యాన్ని చూచి, 
కొంత మేర భయపడి, ఆందోళన చెంది, అర్జునుడిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 59 


చ. “ఘన మయి తోంచుచున్నయది కౌరవసైన్యము చూడి కందు శాం 
తనవుని తాలకేతన ముదగ్రత ముందట బొల్చె జూచితే 
యనవుడు. బిన్ననవ్వు నగి యన్నరు( డన్నమొగంబు( జూచి నె 
టన బలుమాట లాడ(గ( గడంగ(గ నొల్లక యత్యుదాత్తతన్‌. 125 


ప్ర తిపదార్థం: చూడ్కికిన్‌= చూపునకు (స్టూలదృష్టికి); కౌరవ+సైన్యము= (దుర్యోధనాదులైన) కౌరవుల సైన్యం; ఘనము+అయి, 
తో(యచున్నఅది= చాలా పెద్దదిగా కన్పిస్తున్నది; అందున్‌= (ఆ కురుసేనలో); శాంతనవుని, తాల, కేతనము= శంతనుడి కొడుకు 
అయిన భీష్ముడి తాడిచెట్టు జెండా; ఉద([గ్రతన్‌= భయంకరంగా; ముందటన్‌= ముందుగా (అగ్ర భాగంలో); పొల్చెన్‌= 
విలసిల్లుతున్నది; చూచితి+ఏ= చూచావుగదా!; అనవుడున్‌= అని (ధర్మజుడు) చెప్పగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; 
పిన్న+నవ్వు+నగి= చిరునవ్వునవ్వి; అన్న+మొగంబున్‌+చూచి= అన్నగారి (ధర్మరాజు) ముఖం ఆలోకించి; నెట్టన= పూనికతో; 
పలు, మాటలు+ఆడంగన్‌= పెక్కు మాటలు చెప్పటానికి; కడంగంగన్‌+ఒల్లక= పూనుకొనుటకు ఇష్టపడక; అతి+ఉదాత్తతన్‌= 
మిక్కిలి గొప్పదనంతో. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! చూచావుగదా. స్టూలదృష్టికి కౌరవ సైన్యం చాలా పెద్దదిగా కనిపిస్తున్నది. ఆ సేనలో 
ముందర నిలిచిన భీష్ముడి జెండా చూడుము. ఎంత ఎత్తుగా కన్పిస్తున్నదో తాడిచెట్టు బొమ్మతో. ఎంత 
భయంకరంగా ఉన్నదో. అని ధర్మరాజు చెప్పగా, చిరునవ్వు చిందిస్తూ అర్జునుడు అన్నగారి ముఖం చూచి, అధిక 
ప్రసంగం చేయటానికీ ఇష్టం లేక, సముచితంగా సమాధానం చెప్పాడు. 


విశేషం: తిక్కన ప్రయోగించిన నవ్వులు పేర్కొనదగినవి. అందులో “పిన్న నవ్వు' ఒకటి. నవ్వు నవరసఖని. నవ్వు అగాధ హృదయ 
విషయసూచిక. ఇచ్చట అర్జునుడు మాటలలో చెప్పిన సమాధానం ఒక యెత్తు. అతడు చేసిన మందహాసం మరియొక ఎత్తు, 
మాటల మాటున - మాటలు చెప్పలేని భావం - మందహాసంలో దాగి ఉంటుంది. 


ధర్మజునకు నర్జును( డుత్సాహంబు గలిగించుట (సం. 6.1.93) 
వ. అతనితో నిట్లనియె. 126 


తాత్సర్యం: ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: 


చ. ' మునివరు( డైన నారదుడు మున్నొకయప్పుడు సెప్పె 'ధర్మ నా 
శను లగు వారలం బ్రబలసైన్యము గల్గెనయేనిం గొంచె మై 
నను రిపుసేన గెల్టు నని నాకు గురుండును దేవతానదీ 
తనయుడు నేర్పడన్‌ విన(గ( దాను బరాశరసూనుండుం గృపన్‌. 127 


ప్రతిపదార్థం: మునివరుండు+ఐన+నారదుండు= బుషులలో [శ్రేష్టుడు అయిన నారదుడు; మున్ను+ఒక+అప్పుడు= పూర్వకాలంలో 
ఒకసారి; నాకున్‌= నాకు; గురుండును= ద్రోణాచార్యుడును; దేవతా నదీ తనయుండున్‌= దేవలోకంలోని నది (గంగ) కొడుకును; 
తాను= తాను; పరాశర, సూనుండున్‌= పరాశరుడి కొడుకు అయిన వ్యాసుడు; ఏర్పడన్‌+వినంగన్‌= స్పష్టంగా ఆలకిస్తుండగా; 
ధర్మనాశనులు+అగు+వారలన్‌= ధర్మాన్ని పాడుచేసేవారలకు; ప్రబల+సైన్యము= పెద్దసేన; కల్లెన+ఏనిన్‌= ఉన్నప్పటికీ; రిపుసేన= 
శత్రుసైన్యం; కొంచెము+ఐనను= మిక్కిలి తక్కువే అయినప్పటికి; గెల్చున్‌= జయిస్తుంది; అని= అని; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ధర్మరాజుతో అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: “మునుపు మునిశ్రేష్టుడు అయిన నారద మహర్షి 


ఒకసారి నాతో 'ధర్మనాశకులకు పెద్ద సైన్యం ఉండవచ్చునుగాని యుద్దంలో వారిని చిన్నసేన ఉన్నప్పటికి శత్రువులే 
గెలుస్తారు అనిచెప్పాడు. నాతోపాటు ఈ మాటలు అన్నప్పుడు ద్రోణాచార్యులు, భీష్ముడు, వేదవ్యాసమహర్షి కూడా 
స్పష్టంగా విన్నారు. 

విశేషం: ప్రాచీన భారతీయ సారస్వతంలో- మహాభారతంలో 'ధర్మ' శబ్ద ప్రయోగం చాల చోట్ట కన్పిస్తుంది. ధర్మ శబ్ద నిర్వచనం 

- మిక్కిలి కష్టం. స్థూలంగా “ధర్మం” అంటే మంచిపని అనీ, కర్తవ్య సూత్రం అనీ చెప్పవచ్చు. “యతో ధర్మః తతో జయః 

" మహాభారత సారసం(గ్రహం. అయితే ఏది ధర్మం. ధర్మాన్ని గుర్తించటానికి మనుధర్మ శాస్త్రం - పది లక్షణాలు పేర్కొన్నది. 

“ధృతిః క్షవూ దమోzస్తేయం । శౌచ మింద్రియనిగ్రహః, 
ధీ ర్విద్యా సత్య నుక్రోధో । దశకం ధర్మలక్షణమ్‌” 

వ. అదియట్లుండె నమానుషశక్తిసముద్దామం బగు భీము గదావిహారంబు వైరిదుస్సహంబు; ధృష్టద్యుమ్న శిఖండి 
ప్రముఖ పాంచాలవర్గం బనర్గళ విక్రమంబు, విరాట శంఖ ముఖ్య మాత్య్యనికరం బరిభయంకరంబు; సాత్యకి 
చేకితానాది యాదవ నివహంబు భవజ్జ్ఞ యావహం; బభిమన్యు హైడింబ ప్రభృతి కుమారలోకం బలోకసామాన్య 
బలశౌర్యధుర్యంబు; నీ కటాక్షంబును గృష్టు సంరక్షణంబునుం గలిగి గాండివం బను పామునకు టెక్కలు వచ్చిన 
ట్లున్నయది; యట్లుంగాక యేనుగుంబోలె నీ లావు నీ వెటుంగవు; దివిజాలకు నజయ్యుండవు; నీ వలిగిన నెవ్వరె 
ట్లయ్యెదరో యటు సూడు' మనినం దెలివొంది సంక్రందనందనునకు ధర్మనందనుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: అది= (నారద మహర్షి చెప్పినమాట); అట్టు+ఉండెన్‌= ఆ విధంగా ఉన్నది= (దానికేమిగాని); అమానుష, శక్తి, 
సముద్దామంబు+అగు= మనుజులకు అతీతమైన బలంతో భయంకరమైన; భీము, గదా, విహారంబు= భీమసేనుడి యొక్క గద 
త్రిప్పులాట; వైరి, దుః+సహంబు= శత్రువులు సహించలేనిది; ధృష్టద్యుమ్న, శిఖండి, ప్రముఖ, పాంచాల, వర్గంబు= ధృష్టద్యుమ్నుడు 
శిఖండి మున్నగు పాంచాల పక్షం; అనర్గళ వి(క్రమంబు= అడ్డులేని పరాక్రమం (కలది); మాత్స్య+నికరంబు= మత్స్యదేశానికి 
సంబంధించిన సేనాసమూహం; అరి+భయంకరంబు= శత్రువులకు భయం కలుగజేసేది; సాత్యకి+చేకితాన+ఆది, యాదవ, 
నివహంబు= సాత్యకి చేకితానుడు మున్నగు యాదవుల బలగం; భవత్‌+జయ+ఆవహంబు= నీకు జయం కలిగించేది; అభిమన్యు, 
హైడింబ, (ప్రభృతి, కుమార, లోకంబు= అభిమన్యుడు, హిడింబ కొడుకైన ఘటోత్కచుడు మున్నగు కొడుకుల గుంపు; అలోక 
సామాన్య, బల, శౌర్య, ధుర్యంబు= లోకంలో సాధారణంగా కనుపించనట్టి శక్తి పరాక్రమాలతో కూడినది; నీ కటాక్షంబును= 
నీ((క్రీగంటిచూపు) దయ; కృష్ణు, సంరక్షణంబును+కలిసి= శ్రీకృష్ణుడి రక్షణ కలిసి; గాండివంబు+అను, పామునకున్‌= గాండీవం 
(ధనుస్సు) అనే పామునకు; రెక్కలు, వచ్చినట్టు+ఉన్న+అది= రెక్కలు మొలిచినట్టు ఉన్నది; అట్టు+కాక= ఆ రీతిగా కాక; 
ఏనుంగున్‌+పోలెన్‌= ఏనుగువలె; నీలావు= నీ బలం; నీవు+ఎణుంగవు= నీవు తెలిసికోలేవు; దివిజులకున్‌= దేవతలకు; 
అజయ్యుండవు= జయింపశక్యంకాని వాడవు; నీవు+అలిగినన్‌= నీవు కోపిస్తే; ఎవ్వరు+ఎట్టు+అయ్యెదరో= ఎవరు ఏ విధంగా 
జాతారో; అటు+చూడుము= ఆ దృక్పథంతో వీక్షించుము; అనినన్‌= అని అర్జునుడు చెప్పగా; తెలివి+ఒంది= జ్ఞానం 
చేకూర్చుకొన్నవాడై; సం(క్రందన నందనునకున్‌= (దేవేంద్రుడి కుమారుడైన) అర్జునుడికి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు: 


తాత్పర్యం: అది అట్లా ఉండనీ, అమానుషశ్రక్తి సంపన్నుడగు భీముడి గదా విహారం శత్రువులు సహించలేనిది. 
ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన పాంచాల వర్గం అడ్డులేని పరాక్రమం కలది. విరాటుడు, శంఖుడు మొదలైన 
మత్స్యదేశ సేనాసమూహం శత్రుభయంకరం. సాత్యకి చేకితానుడు మొదలైన యాదవుల బలగం నీకు జయం 
కలిగించేది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మొదలైన కొడుకుల గుంపు లోకంలో సాధారణంగా కనిపించనట్టి 
పరా(క్రమాలతో కూడినది. నీ దయా వీక్షణం, కృష్ణు రక్షణ కలిగి గాండీవం అనే పాముకు రెక్కలు వచ్చినట్టున్నది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 61 


అంతేగాక ఏనుగుకువలె నీశక్తి నీకు తెలియదు. నీవు దేవతలకు కూడ జయింపరానివాడవు. నీవు కోపగిస్తే 
ఎవ్వరెట్టాతారో చూడు అనగా విని వికాసం పొంది అర్జునుడితో ధర్మరాజిట్లన్నాడు. 


విశేషం: 1. పాము సహజంగా ప్రమాదం కలిగించే శక్తి కలది. అసలే చురుకైనది పాము. పాముకూ రెక్కలు వస్తే ఇంకేముంది! 
ఇది ఒక గొప్ప ఉటత్రేక్ష, 


2. ఏనుగు భూమిమీదగల జంతువులలోకెల్ల బలమైనట్టిది. అయితే అది క్రూరజంతువు కాదు. ఏనుగులు విచ్చలవిడిగా 
ప్రకోపించి విహరిస్తే ఏనుగునకుగల సహజ సాధుత్వం లోకోపకారకం, ధర్మరాజు తన శక్తి తెలియని ఏనుగు వంటివాడు. మంచి 
ఉపమ. 


తే. కౌరవవ్యూహమునకు( దగంగ నొక్క। బంధురవ్యూహ మొనరింప( బంపు' మనిన 
నతడు ద్రుపదాత్మజుని నచలాఖ్యమైన । ఘనతర వ్యూహ మొనరింప( బనుచుటయును. 129 


ప్రతిపదార్థం: కౌరవ; వ్యూహమునకున్‌= కౌరవులు పన్నిన వ్యూహానికి; తగంగన్‌= అనువుగా; ఒక్క, బంధుర, వ్యూహము= 
ఒక చిక్కని వ్యూహాన్ని; ఒనరింపన్‌= ఏర్పాటు చేయటానికి; పంపుము= ఏర్పాటు చేయుము; అనినన్‌= అని ధర్మరాజు చెప్పగా; 
అత(డు= (అర్జును(డు); ద్రుపద+ఆత్మజునిన్‌= ద్రుపదుడి కొడుకైన ధృష్టద్యుమ్నుడిని; అచల+ ఆఖ్యము+ఐన= అచలము 
(కొండ) అనే పేరుగల; ఘనతర, వ్యూహంబు= మిక్కిలి గొప్పదైన వ్యూహాన్ని; ఒనరింపన్‌= ఏర్పరుప; పనుచుటయును= 
ఆజ్ఞాపించుటయు. 


తాత్సర్యం: కౌరవసేనాపతి భీషు ]డు 'నరి వ్యూహం పన్నాడు. దానిని దేవతలు గూడ అద్భుతమని మెచ్చుకొన్నారు. 
ధర్మరాజు అర్జునుడితో 'కౌరవుల వ్యూహానికి అనురూపమైన గొప్ప వ్యూహాన్ని పన్నాలని కోరాడు. అర్జునుడు 
పాండవ సేనాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడిని పిలిచి అచల” వ్యూహాన్ని పన్నుమని ఆదేశించాడు. 


వ. ఆధృష్టద్యుమ్నుండును గలయ మెలంగి మోహరం బమర్జె; నయ్యచలవ్యూహమ్మునందు దా నగ్రభాగంబున 
నభిమన్యు ప్రభృతి కుమార నకుల సహదేవ సహితంబుగా భీమసేన పరిపాలితుండై నిలిచె; దమతమ 
బంధువులకును బలంబులకును బలువుతోడి చెలువు గలుగంజేకితాన సాత్యకి సమేతంబుగాంబాంచాల 
మాత్వ్వాధిపతులు దక్షిణోత్తర భాగంబుల నిలిచిరి; నడుమ నడగొండగమియుం బోని గజరాజితో రాజు 
రథారూఢుందై ధవళచ్చత్ర చామరంబులు మఖయ విప్రవర్గంబునకు నంబర జాంబూనదంబు లొసంగుచు 
బచయా శ ల్యాదంతు ౪ లాదరించుచుండె; ముందట. బురందరనందన సంరక్షితుండై శిఖండి 
గాంగేయునకు. గట్టెదురుగా నిలిచి గండు మిగిలి యొప్పె; నపరభాగస్థులై మాగధ సహదేవ ధృష్టకేతు 
లవష్టంభ విబ్బృంభణంబున. బొలిచి; రివ్విధంబునం జారుభీషణం బై. 130 


ప్రతిపదార్థం: ఆ ధృష్టద్యుమ్నుండును= ఆ ధృష్టద్యుమ్నుడున్నూ; కలయన్‌ మెలంగి= (సేన) అంతటను పూర్ణంగా తిరిగి; 
మోహరంబున్‌+అమర్చెన్‌= వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు; ఆ+అచల+వ్యూహము ్యనందున్‌= “అచలిమనే పేరుగల్లిన ఆ వ్యూహంలో; 
తాన్‌= తాను (ధృష్టద్యుమ్నుడు); అ(గ్రభాగంబునన్‌= మొదటనే; అభిమన్యు, ప్రభృతి, కుమార, నకుల, సహదేవ, సహితంబుగాన్‌= 
అభిమన్యుడు మున్నగు పాండవుల కుమారులతోపాటుగా, నకులుడు సహదేవుడుకూడి ఉండగా; భీమసేన+పరిపాలితుండు+ఐ= 
భీముడి రక్షణకు లోనైన వాడై; నిలిచెన్‌= నిలిచాడు; తమ తమ+బంధువులకును= తమ తమ చుట్టాలకు; బలంబులకును= 
సేనలకు; బలువు తోడిచెలువు= శక్తితో కూడిన సౌందర్యం; కలుగన్‌= ఏర్పడేటట్టుగా; చేకితాన, సాత్యకి, సమేతంబుగాన్‌= 
చేకితానుడు సాత్యకి అనే యాదవ వీరులతోపాటుగా; పాంచాల, మత్స్య, అధిపతులు= పాంచాల రాజు ద్రుపదుడును- మత్స్యరాజు 


విరాటుడును; దక్షిణ+ఉత్తర భాగంబులన్‌= దక్షిణంవైపు, ఉత్తరంవైపు; నిలిచిరి= నిలబడ్డారు; నడుమన్‌= మధ్యలో; నడకొండ 
గమియున్‌+పోలి= నడిచే కొండల గుంపు వలె ఉన్న; గజరాజితోన్‌= ఏనుగుల సమూహంతో; రాజు= (ధర్మరాజు); 
రథ+ఆరూఢుండు+ఐ= రథాన్ని ఎక్కినవాడై; ధవళ, ఛత్ర, చామరంబులు= తెల్లని గొడుగులు వీవనలు; మెజయన్‌= ్రకాశించగా; 
విప్రవర్గంబునకున్‌= (బ్రాహ్మణ సమూహానికి; అంబర+జాంబూనదంబులు= వస్త్రాలు, బంగారు కాసులు; ఒసంగుచున్‌= ఇస్తూ; 
విజయ+ఆశీర్యాదంబులు= గెలుపుపొందే దీవనలు; ఆదరించుచుండెన్‌= మన్నిస్తూ ఉన్నాడు; ముందరన్‌= ముందు భాగంలో; 
పురందర నందన, సంరక్షితుండు+ఐ= అర్జునుడి చేత కాపాడబడినవాడై; శిఖండి, గాంగేయునకున్‌= భీష్ముడికి; కడు+ఎదుటన్‌= 
కట్టెదుటనే- ఎదురు బొదురుగా; నిలిచి= నిల్చుండి; గండు, మిగిలి ఒప్పెన్‌= వీరత్వంతో మిక్కిలి వెలుగొందాడు; అపర 
భాగస్టులు+ఐ= వెనుకభాగంలో ఉన్నవారై; మాగధ+సహదేవ+ధృష్టకేతులు= మగధదేశానికి సంబంధించిన సహదేవ మహారాజు 
అతని తమ్ముడు ధృష్టకేతుడు; అవష్టంభ+విజృంభణంబునన్‌= గర్వాతిశయంతో పొలిచిరి= శోభిల్హారు; ఆ+విధంబునన్‌= ఆ 
రీతిగా; చారు, భీషణంబు+ఐ= రమణీయ భయానకంగా (అందంగానూ, భయంకరంగాను). 


తాత్సర్యం: పాండవసేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు తన సేనలలో నలువైపుల తిరిగి, “అచల వ్యూహం” 
అమర్చాడు. ఆ అచలవ్యూహంలో మునుముందు తాను అభిమన్యుడు మున్నగు పాండవకుమారులు నకుల 
సహదేవులు నిలిచారు. అక్కడే, తనకు బాసటగా భీమసేనుడు నిలిచాడు. ఉత్తరంవైపు దక్షిణంవైపు తమ బలాలకు 
చుట్టాలకు బలం చేకూరుస్తూ విరాటుడు - (ద్రుపదుడూ నిలిచారు. వ్యూహం మధ్యభాగంలో, జంగమ పర్వతాలవలె 
శోభిల్లే ఏనుగుల గుంపు మధ్య ధర్మరాజు రథం మీద ఉన్నాడు, ఛత్రఛామరాలతో. (బ్రాహ్మణులు ఆశీర్వదించారు. 
ధర్మరాజు వారికి వ(స్తాలూ, బంగారు కాసులు బహూకరించాడు. ముందు అర్జ్హునుడిచేత కాపాడబడుతూ శిఖండి, 
అటు కౌరవసేనలోని భీష్ముడికి ఎదురుబొదురుగా నిలిచాడు. వెనుకభాగంలో మగధదేశానికి చెందిన సహదేవుడు, 
ధృష్టకేతుడు గర్వాతిశయంతో శోభిల్లారు. ఈ విధంగా అందంగానూ, భయంకరంగానూ పాండవుల సైన్యం 
విలసిల్లిందని మోది పద్యంతో అన్వయం. 


క అరదములు దీవు, లున్నత । కరులు గిరులు, హరులు వీచికలు, సుభటసము 

త్మర ముగ్రసత్త్వములుగా । శరనిధి గతి. బాండుపుత్ర సైన్యం బొప్పెన్‌. 131 
ప్రతిపదార్థం: అరదములు= రథాలు; దీవులు= ద్వీపాలు; ఉన్నత, కరులు= ఎత్తైన ఏనుగులు; గిరులు= పర్వతాలు; హరులు= 
గుర్రాలు; వీచికలు= కెరటాలు; సుభట, సముత్కరము= మంచి భటుల సముదాయం; ఉగ, సత్త్యములుగాన్‌= భయంకరమైన 
జంతువులుగా; పాండుపుత్ర, సైన్యంబు= పాండవుల సేన; శరనిధి గతిన్‌= సముద్రంవలె; ఒప్పెన్‌= విలసిల్లింది. 
తాత్పర్యం: పాండవుల సేన సముద్రం వలె శోభిల్లింది. రథాలు దీవులుగా, ఎత్తైన ఏనుగులు కొండలుగా, గుర్రాలు 
కెరటాలుగా, భటుల సముదాయం భయంకరమైన జంతువులుగా భాసించాయి. 


నిశేషం: అలం: ఉపమ (రూపకాను(ప్రాణితం). 


క ఉభయబల దీప్తకేతు । ప్రభలం గీడ్చటిచి కురుధరావల్లభ సై 
న్య భయంకరమై శక్ర। ప్రభవు కపిధ్వజము వెలి(గె బ్రకటస్సురణన్‌. 132 


ప్రతిపదార్థం: ఉభయ, బల, దీప్త, కేతు, ప్రభలన్‌= రెండు సేనలలో ప్రకాశించే జెండాల కాంతులను; కీడ్పటిచి= తక్కువ 
చేసి; కురు, ధరావల్లభ, సైన్య, భయంకరము+ఐ= కురురాజు అయిన దుర్యోధనుడి సేనలకు భయం కలిగించేదై; శక్షప్రభవు, 
కపిధ్వజము= దేవేంద్రుడి కొడుకు అయిన అర్జునుడి యొక్క కోతి జెండా; ప్రకట+స్ఫురణన్‌= దేదీప్యమాన కాంతితో; వెలిగౌన్‌= 
ప్రకాశించింది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 63 


తాత్పర్యం: అర్జునుడి రథంపై వెలుగొందే కోతి జెండా, రెండు సేనలలోని జెండాలన్నిటినీ మించి, దుర్యోధనుడి 
సేనలకు భయం కలిగిస్తూ దేదీప్యమానంగా ప్రకాశించింది. 


తే. అరుణములును సితంబులు నసితములును । నైన జోడులతో దొరలందు నిందు 
నాలలోని యాంబోతులం. బోలి పొలిచి । రెసంగు బెడిదంపుమాట లాకసము ముట్ట. 133 


ప్రతిపదార్థం: అరుణములును= ఎధ్రనైనట్టి; సితంబులును= తెల్లనివి; అసితములును= నల్లనైనట్టివి; ఐన= ఐనట్టి; జోడులతోన్‌= 
కవచాలతో; దొరలు= దండనాయకులు; అందున్‌+ఇందున్‌= ఆ కౌరవ సేనలోను పాండవసేనలోనూ; ఆలలోని= ఆవులమధ్య 
ఉన్న; ఆంబోతులన్‌+పోలి= ఆబోతులరీతిగా; ఎసంగు బెడిదంపు మాటలు= అతిశయంతో కూడిన గొప్ప మాటలు; ఆకసము, 
ముట్టన్‌= ఆకాశాన్ని తాకగా; పొలిచిరి= శోభిల్లారు. 


తాత్పర్యం: పాండవ సైన్యంలోనూ కౌరవసైన్యంలోనూ గల దండనాయకులు ఎగర్రని, తెల్లని, నల్లని కవచాలు ధరించి 
ఆవుల మధ్య ఉన్న ఆబోతులవలె అతిశయించిన గొప్పమాటలు ఆకసమంటగా శోభిల్లారు. 


తే. కొన్ని భూముల బలములు గురునృపాలు6 । బాండవుల( గొన్ని భూముల బలము లీసు 
గలిగి పాయలై కొన్ని భూముల బలములు । రెండు దిక్కులయందు. జేరినవి యధిప! 134 


ప్రతిపదార్థం: కొన్ని, భూముల, బలములు= కొన్ని ప్రదేశాలకు చెందిన సేనలు; కురు, నృపాలున్‌= కురురాజు దుర్యోధనుడి; 
కొన్ని, భూముల, బలములు= కొన్ని ప్రదేశాలలోని సేనలు; పాండవులన్‌= పాండవులను; -ఈసు+కలిగి= అసూయచేత; 
పాయలు+ఐ= చీలిపోయి; కొన్ని+భూముల+బలములు= కొన్ని ప్రదేశాలకు చెందిన సేనలు; రెండు దిక్కులయందున్‌= 
రెండువైపులయందు; అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; చేరినవి= చేరాయి. 


తాత్పర్యం: కొన్ని ప్రదేశాలలోని సేనలు కౌరవపక్షంలో చేరాయి. కొన్ని ప్రదేశాలలోని సేనలు పాండవ పక్షంలో 


చేరాయి. కొన్ని ప్రదేశాలలోని సేనలు వారిలో వారికి గల అసూయ వలన చీలిపోయి, రెండు పక్షాలలో కూడా 
ఒక చీలిక కౌరవపక్షంలోనూ, మరియొక చీలిక పాండవ పక్షంలోనూ చేరాయి. 


నిశేషం: కురుక్షేత్రంలో జరిగింది కౌరవులకు పాండవులకు మధ్య కలహం. అయితే ఆ యుద్దంలో చాలా (ప్రదేశాలలోని సేనలు 
రెండు పక్షాలలో చేరి, పోరాడాయి. ఒక (ప్రదేశంలోని సేనలు కౌరవపక్షంలో చేరితే, వారి శత్రుపక్షం సేనలు పాండవ సైన్యంలో 
చేరాయి. అనగా వారికీ వారికీగల పూర్వవైరాలు తీర్చుకునేందుకు- చిన్న చిన్న ప్రదేశాలలోని వారు- రెండు పక్షాలలో చేరారన్నమాట. 
విశేషించి, ఉదాహరణకు యాదవులలో సాత్యకి శ్రీకృష్ణుల పక్షం పాండవ పక్షం వహించింది. కృతవర్మ పక్షం కౌరవ సేనలో చేరింది. 


వ. కావున. 135 
తాత్పర్యం: కాబట్టి. 
క బాలురు వృద్దులు దక్కంగ | వ్రాలి యిలం గలుగు పురుషవర్గంబు జయ 

శ్రీలోలత నేతెంచుట । నేల యవిసి మూంగినట్లు నెజసె బలంబుల్‌.” 136 


ప్రతిపదార్థం: బాలురు= చిన్న పిల్లవాం[డ్రు; వృద్దులున్‌= ముసలివారు; తక్కంగన్‌= తప్ప; వ్రాలి= చేరి; ఇలన్‌+కలుగు= భూమిమీద 
ఉండే; పురుష+వర్గంబు= మగవారందరూ; జయ, శ్రీ, లోలతన్‌= గెలుపు అనే గొప్ప సంపదయందలి ప్రీతితో; ఏతెంచుటన్‌= 
రావటం మూలాన; (యుద్దంలో చేరటం వలన); నేల= భూమి; అవిసి= పొంగి; మూంగిన+అట్టు= ఒకచో చేరినట్టుగా, బలంబుల్‌= 


సేనలు; నెజుసెన్‌= వ్యాపించాయి. 


తాత్పర్యం: చిన్న పిల్లలు ముసలివాళ్ళు తప్ప మగవాళ్ళు అందరూ విజయశ్రీని కాంక్షిస్తూ నేల పిగిలిన, ఈనిన 
రీతిగా ఒక చోటికి సేనలు చేరాయి. 


వ. అనిన విని ధృతరాష్తుం 'డప్పు డప్పాండవ కౌరవ సైన్యంబులలో నెయ్యది యుబ్బు గలిగి యుండె'నని యడిగిన 
సంజయుం డతని కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (సంజయుడు చెప్పగా); విని= ఆలకించి; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఆ+పాండవ, కౌరవ, సైన్యంబులలోన్‌= ఆ పాండవసేనలో మరియు ఆ కౌరవ సేనలో; ఏ+అది= ఏది; ఉబ్బు 
కలిగి= అతిశయం కలిగి; ఉండెన్‌= ఉన్నది; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌= 
ధృతరాష్ట్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: సంజయుడి మాటలు ఆలకించిన పిదప ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. ఓ సంజయా! ఆ సమయంలో 
పాండవుల సైన్యం కౌరవ సైన్యం ఏది ఎక్కువ ఉత్సాహంతో ఓలలాడింది?' ఈ ప్రశ్నకు సంజయుడు ధృతరాష్ట్రుడితో 
ఈ విధంగా సమాధానం చెప్పాడు. 
క రెండు బలంబుల వారలు । నొండొరువులకంటె( జాల నుక్కు మిగిలి యొం 

డొండ కడంగుచు నుజ్జ్వల । చండస్టితి నొప్పి రపుడు జగతీనాథా! 138 


ప్రతిపదార్థం: జగతీనాథా!= (ఓ ధృతరాష్టమహారాజా[; రెండు+బలంబుల వారలు= ఉభయసేనలలోనివారు (కారవులలో 
చేరినవారు పాండవులలో చేరినవారు) ఒండు+ఒరువుల కంటెన్‌= ఒకరికంటె ఒకరు (ఒకరిని మించి మరి యొకరు); చాలన్‌= 
మిక్కిలి; ఉక్కు+మిగిలి= బలంచేత అతిశయించి; ఒండు+ఒండ, కడంగుచున్‌= ఒకరితో ఇంకొకరు పూనుతూ; అపుడు= ఆ 
సమయంలో; ఉజ్జ్వల, చండ స్థితిన్‌= భయంకరంగా ప్రకాశించే విధంగా; ఒప్పిరి= శోభిల్హారు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అపుడు కౌరవసైన్యంలోనివారూ- పాండవసేనల్లోని వారూ, ఒకరిని మించి 
మరొకరు బలంచేత అతిశయించి పరస్పరం ఎదురుకొంటూ భయంకరంగా (ప్రకాశించారు. 
వ. అని వెండియు. 139 
తాత్సర్యం: అని చెప్పి, ఇంకా ఇట్టా అన్నాడు. 
క ఆరెండు బలములందును । దోరం బైయున్న యట్లు దోంచెం బాండు 

క్షారమణసుతు బలము నర । నారాయణు లునికి( జేసి నాకుం జూడన్‌. 140 


ప్రతిపదార్థం: ఆ+రెండు, బలములందును= ఆ కౌరవ పాండవ సేనలలో; పాండుక్ష్మారమణసుతు బలము= పాండు రాజు 
కొడుకు సైన్యం; నర, నారాయణుల+ఉనికిన్‌+చేసి= నరుడు నారాయణుడు (ఇద్దరూ ఉండటం చేత); తోరంబు+ఐ= అధికమై; 
ఉన్న+అట్టు; నాకున్‌+చూడన్‌= నా దృష్టికి; తోణెన్‌= తోచింది. 


తాత్సర్యం: 'కౌరవుల సేనలో పాండవుల సేనలో పాండవుల సేనయే నా దృష్టికి బలవత్తరంగా తోచింది. 
ఎందుకంటే- పాండవసేనలో నరనారాయణులు ఉన్నారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 65 


విశేషం: 1. నరుడు - నారాయణుడు పురాణ 'ప్రసిద్దులైన గొప్ప మునులు. నరుడు - మానవ (ప్రతీక, మానవమా(తుడు, 
నారాయణుడు- అధిమానవ ప్రతీక. విజయం= పురుషకారం+దైవం అనగా మానవ 'ప్రయత్నం+దైవాను[గ్రహం. అర్జునుడు 
నరాంశసంభూతుడు, శ్రీకృష్ణుడు నారాయణాంశ సంభూతుడు. వారు ఇద్దరు ఉన్నచో విజయం తథ్యం. భగవద్గీతలోని శ్లోకం 
ఇట స్మరించ దగినది. 

“యత యోగీశ్వరః కృష్ణో 1 యత్ర సార్లో ధనుర్దరః, 

తత్ర శ్రీ ర్విజయో భూతిః । ధ్రువా నీతి ర్మతిర్మను”. (18-78) 
క. ఎలసి పయివారి దంతిఘ | టల మదముల౦. దావి వెట్టటయు. గౌరవసే 

నల యేనుంగుల మదధా । రలు డొంకెం బొలయు మధుకరములుబ్దడంగన్‌. 141 


ప్రతిపదార్థం: ఎలసి= అతిశయించి; పయివారి= పైన చెప్పబడిన (నరనారాయణులకు చెందిన); దంతి, ఘటల, మదముల 
తావి+పెట్టుటయున్‌= ఏనుగుల గుంపుల దాన జలములు; తావి, పెట్టుటయున్‌= సువాసన లీనుటయున్ను; కౌరవ, సేనల, 
ఏనుంగుల, మద, ధారలు= కౌరవసేనలలోని ఏనుగుల దాన జలములు; పొలయు= చేరే; మధుకరములు= తుమ్మెదలు; 
ఉబ్బు+అడంగన్‌= ఉత్సాహం తగ్గిపోయేటట్టుగా; డొంకెన్‌= తగ్గిపోయాయి (ముసలితనం చెందాయి). 


తాత్పర్యం: పాండవసైన్యంలోని ఏనుగుల మదజలాలు పరిమళాలు వెదజల్లాయి. కౌరవుల సైన్యంలోని ఏనుగుల 
మదం ఇంకిపోయింది. అందుచేత వాటిపై చేరే తుమ్మెదల గుంపు యొక్క ఉత్సాహం అణగిపోయింది. 


విశేషం: 1. 140, 141, 142 సంఖ్యలుగల పద్యాలలో 143 సంఖ్యగల వచనంలోగూడ. కృష్ణార్ణునులను గూర్చియే వర్లన ఉన్నది. 
అందుచేత 141 పద్యంలోని పయివారి- అనగా కృష్ణార్ణునుల యొక్క అని అర్థం చెప్పటం సమంజసం. 
థ 

2. “దంతి పుటల మదముల రాహువెట్టుటయు' అని ముద్రిత పాఠం. ఆ (గ్రంథంలోనే పాఠాంతరం “తావి” వెట్టుటయు 
“గాలి” వెట్టుటయు అని ఉన్నది. మత్తేభాల మదము యొక్క పరిమళానికి తుమ్మెదలు వచ్చి వ్రాలటాన్ని - తిక్కన పలుసారులు 
భారతంలో వర్షించాడు. అందుచే 'తావి'- పరిమళం అనే పాఠమే (గ్రహించటం మంచిది. దానికి అర్థం సరిపోతుంది. అంతేగాక- 
ఆ క్రింది పద్యంలో ఉత్తరార్హంలో కౌరవసేనలలోని ఏనుగుల మదం తగ్గటం - అందుచేత తుమ్మెదల ఉబ్బు అణగటం వర్ణింపబడింది. 
అందుచే ఈ (క్రింది పద్యంలో పూర్వార్దంలో 'తావి' పెట్టుట= పరిమళించటం అనే అర్హం చక్కగా సరిపోతున్నది. అందుచే “తావి” 

ఆ ల (౧) 

వెట్టు అనే పాఠం-స్వీకరించబడింది. 


తే. అధిప! నీ తనయుండు గయ్యంబు వొడుచు । తెంపు వదలక విభవంబు పెంపు మెటిసె; 

సారసానకు వచ్చిన చందమునను । నెలమి( బొందిరి పాండవేయులును హరియు. 142 
ప్రతిపదార్థం: అధిప!= (ఓ ధృతరాష్ట్ర మహారాజ!); నీ+తనయుండు= నీ కొడుకు- దుర్యోధనుడు; కయ్యంబు+పొడుచు తెంపు= 
యుద్దం ప్రారంభించే తెగువ; వదలక= విడిచిపెట్టక; విభవంపు+పెంపు+మెటిసెన్‌= (తన) వైభవం యొక్క అతిశయం వెలుగొంద 
చేశాడు; సారసానకున్‌= వినోదానికి; వచ్చిన+చందమునను= వచ్చిన రీతిగా; పాండవేయులును= పాండవులును; హరియున్‌= 
శ్రీకృష్ణుడును; ఎలమిన్‌+పొందిరి= సంతోషం పొందారు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకైన దుర్యోధనుడు యుద్దాన్ని చేసే తెగువ వదలక అత్యంతవైభవంతో 
వెలుగొందాడు. పాండవులును, శ్రీకృష్ణుడూ వినోదానికై వచ్చినట్టు సంతోషించారు. (అనగా వారికి యుద్దం చేయటం 
వినోదప్రాయమైనది అని భావం). 


వ. _ అట్టియెడం గృష్టార్దునులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన. 143 


ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కృష్ణ౪అర్జునులు= శ్రీకృష్ణుడును, అర్జునుడును; పాంచజన్య+దేవత్తంబులు= 
9 ల జ లం జ నక. 
పాంచజన్యం, దేవదత్తం (అనే శంఖాలను); పూరించినన్‌= (మోగించగా. 


తాత్సర్యం: ఆ సమయంలో సంతోష పారవశ్యంతో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం 
అనే శంఖాన్ని పూరించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆ నినదము విని పాండవ । సేన లలరి; ధార్తరాష్ట్ర సేనాగత యో 
ధానీక ములికె; నెత్తురు । వాన గురిసె నంత. గౌరవవ్యూహమునన్‌. 144 


ప్రతిపదార్థం: ఆ+నినదము= ఆ ధ్వని; విని= ఆలకించి; పాండవ, సేనలు= పాండవుల సైన్యాలు; లలరెన్‌= సంతోషించాయి; 
ధార్తరాష్ట్ర సేనా+గత, యోధ+అనీకము= ధృతరాష్ట్రుడి కొడుకులకు చెందిన సేనలో ఉన్న వీరుల సమూహం; ఉలికెన్‌= భయపడ్డది; 
కౌరవ+వ్యూహమునన్‌= కౌరవుల వ్యూహంలో; అంతన్‌= అంతట; నెత్తురు+వాన= రక్తవర్గం; కురిసెన్‌= కురిసింది. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖారావం, అర్జునుడు పూరించిన దేవదత్త శంఖనినాదం విని 
పాండవుల సేనలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కౌరవసేనలు భయపడ్డాయి. కౌరవ వ్యూహంపై నెత్తురు వాన 
కురిసింది. 


విశేషం: 1. యుద్దంలో కత్తులు, కటార్లు, విండ్లు బాణాలు సముచిత పా(త్ర నిర్వహిస్తాయి. అది సహజం. అయితే- జెండాలు 
కనుల పండువుగా ఆకసంలో రెపరెపలాడటం యుద్ద వాద్యాలు ఎన్నెన్నో భేరీ కాహళ తూర్యనినాద పరంపరలు మోగటం ఏదో 
ఒక వర్షనాతీతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక- ముఖ్యంగా పేర్కొనదగింది శంఖనినాదం. (ప్రతి వీరుడి చేతిలో విల్లు కత్తి, 
డాలు ఉండటం ఒక యెత్తు; శంఖం ఉండటం ఒక యెత్తు, వీరుడు శంఖం ఊదే నేర్చు; అతడి పరాక్రమ (ప్రాభవానికి భారమితిగా 
భాసించింది భారత మహేతిహాస కావ్యంలో. 


వ. మలియుననేక దుర్షిమిత్తంబులు వుట్టె బుట్ట కేల తక్కు? దేవవ్రతుండును గురుండును గురునందనుండును 
గృపుండును నిచ్చలు( గయ్యంబునకు వెడలు నప్పుడు “పాండవులకు జయం బవశ్యంబు నయ్యెడు' మనుచు 
వెడలుదు; రది యట్లుండె నయ్యశుభసూచకంబులకు ధార్తరాష్తులు దలంకక తూర్యంబులు మొరయింప 
నియోగించిన. 145 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; అనేక, దుర్నిమిత్తంబులు= పెక్కు చెడ్డ శకునాలు; పుట్టెన్‌= అగుపించాయి; పుట్టక+ఏల, 
తక్కున్‌?= అగుపించకుండా ఎందుకు ఉంటాయి?; దేవవ్రతుండును= భీష్ముడూ; గురుండును= (ద్రోణాచార్యుడూ; 
గురు+నందనుండును= అశ్వత్థామయు; కృపుండును= కృపాచార్యుడును; నిచ్చలున్‌= ఎల్లప్పుడు; కయ్యంబునకున్‌= యుద్దానికి; 
వెడలు+అప్పుడు= వెళ్లేటప్పుడు; పాండవులకున్‌; జయంబు= గెలుపు; అవశ్యంబు+అయ్యెడున్‌= తప్పకుండా కలుగుతుంది; 
అనుచున్‌= అని తలపోయుచు; వెడలుదురు= వెళ్ళుతుంటారు; అది+అట్లు+ఉండెన్‌= అది ఆ విధంగా ఉండనీ; ఆ+అశుభ, 
సూచకంబులకున్‌= ఆ చెడ్డశకునాలకు; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుడి కొడుకులు- కౌరవులు; తలంకక= చలించక; తూర్యంబులు= 
(మంగళ సూచకములు అయిన) వాద్యాలు; మొరయింపన్‌= మోగించటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా. 


తాత్సర్యం: ఇంకా ఎన్నో చెడ్డ శకునాలు దాపురించాయి. ఎందుకు దాపురించవు? అపజయం రాక తప్పుతుందా? 
భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్హామ, కృపుడు పాండవులే గెలుస్తారు అని రోజూ అనుకుంటూనే యుద్దానికి 


తరలివెళ్ళారు. దానికేమిగాని, కౌరవులు మాత్రం ఆ దుశ్ళకునాలకు జంకకుండా, యుద్ద వాద్యాలు 
మోగించేందుకు ఆజ్ఞ ఇచ్చారు. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 67 


ఉ. అప్పుడు రెండు సైన్యములు నాహవకేళికి నుత్సహించి పె 

ల్లొప్పె. జెలంగి యుబ్దినసముద్ధతి. బొల్పగు తొంటి చందముల్‌ 

దప్పి యుగాంతకాలచలితత్వము నొంది పరస్పరాకృతుల్‌ 

గప్ప నెదుర్దు నంబుధియుగంబు మహోగ్రత. గ్రేణిసేయుచున్‌. 146 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; రెండు, సైన్యములున్‌= (కౌరవుల సైన్యం, పాండవుల సైన్యం); ఆహవ, కేళికిన్‌= 
పోరాటమనే ఆటకు; ఉత్సహించి= ఉత్సాహంతో పూనుకొని; పెల్లు+ఒప్పెన్‌= అతిశయించి శోభించాయి; చెలంగి, ఉబ్బిన, 
సముద్దతిన్‌= చెలరేగిన ఉత్సాహంతో అతిశయించిన గర్వంతో; పొల్పు+అగు= సొగసుగా ఉన్న; తొంటి+చందముల్‌= మునుపటి 
విధాలు; తప్పి= మారిపోయి; యుగ+అంతకాల+చలితత్వమున్‌+ఒంది= ప్రళయకాలంలో వచ్చే మార్పు పొంది; 
పరస్పర+ఆకృతుల్‌+కప్పంగన్‌+ఎదుర్చు= తమకు తమకు నైసర్గికంగా ఉన్న ఆకారాలు కనిపించకుండా చేయటానికి మీదికి దూకే; 
అంబుధి+యుగంబున్‌= రెండు సముద్రాలను; మహా+ఉ[గ్రతన్‌= మహాభయంకరంగా; (క్రేణి+చేయుచున్‌= పరిహసిస్తూ. 
తాత్సర్యం: ఆ సమయంలో పోరాటం అనే ఆటకు కౌరవ పాండవ సేనలు ఉత్సాహంతో పూనుకొన్నాయి. ఆ 
రెండు సేనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రళయకాలంలో తొల్లిటి సౌమ్యరూపం వదలిపెట్టి, భయంకరంగా 
మారిపోయి ఒకదాని ఆకారం ఇంకొకటి పూర్తిగా మారిపోయేటట్టు చేయటానికి ఉప్పొంగే రెండు సముద్రాల వలె 
కన్సించాయి. 


వ. తదవసరంబున నుభయ బలంబులవారును. 147 
తాత్సర్యం: ఆ తరువాత కౌరవ పాండవుల రెండు పక్షాలవారు. 
చ. బవరము సేయుచుండియును భాషణముల్‌ దగ బల్ముచుండగా 

నవినయవృత్తి మై వలవ దాయుధ మార్చుట దాశి పడ్డం గై 

దువు వడినం దొలంగినను దోర్టల మేది భయంబు( బొందినం 

గవియక బీటువోయినను గాదు వధింప(గ నెట్టి శత్రునిన్‌. 148 
ప్రతిపదార్థం: బవరము+చేయుచుండియును= యుద్దం చేస్తూ కూడా; భాషణముల్‌+తగన్‌+పల్కుచుండ(గాన్‌= మాటలాడుచుండగా, 
సమయోచిత సంభాషణ సలుపు చుండగా; అవినయ+వృత్తిమైన్‌= ఉద్దతితో; ఆయుధము+ఆర్చుట= ఆయుధం ప్రయోగించటం; 
వలవదు= కూడదు; తాకి+పడ్డన్‌= ఎదిరించి పడిపోయినచో; కైదువు= కత్తి; పడినన్‌= పడిపోయినా; దోర్చలము+ఏది= భుజబలం 
నశించి; తొలంగినన్‌= ప్రక్కకు తప్పుకొన్నా; భయంబు+పొందినన్‌= పిరికితనంతో భయపడితే; కవియక= యుద్దం చేయకుండా; 
బీణు+పోయినను= పారిపోతే; ఎట్టి+శత్రునిన్‌= ఎటువంటి శత్రువైనప్పటికీ; వధింప(గన్‌+కాదు= చంపరాదు. 
తాత్పర్యం: యుద్దం చేస్తూనే అవసరానికి తగిన మాటలు మాటాడుతున్న శత్రువుపై సందు చూచుకొని ఆయుధ 
ప్రయోగం చేయరాదు. యుద్దం చేసేటప్పుడు (క్రింద పడిపోయిన వాడి జోలికి పోరాదు; చేతిలోని కత్తి జారి నేలమీద 
పడినప్పుడు భుజబలము నశించి యుద్దమునకు తొలగినా ఆ శత్రువును చంపరాదు. పిరికితనంతో యుద్ధం 
వదలిపెట్టి పారిపోయేవారిని భయపడిన వారిని - ఎట్టి శత్రువునైనా సంహరించరాదు. 
వ. అని సమయంబుసేసి; రా సమయంబున. 149 


పతిపదారం: అని= అని; సమయంబు+చేసిరి= ఒడంబడిక చేసుకొన్సారు.; ఆ సమయంబున్‌= ఆ సమయంలో. 
8 న్‌ వ 


తాత్సర్యం: అని ఆ విధంగా ఆ సమయంలో శపథం చేశారు. (ఇరుపక్షాల వారూ కలిసి) 


క పలు చాయల నొప్పిన యా । బలము లొకటి కొకటి కెదుర( బల్లవ పుష్పా 
వలి గల వనములక్రియ ని । శ్చలత నిలిచి పొలిచె నసమసమదైర్యములన్‌. 150 


ప్రతిపదార్థం: పలు, చాయలన్‌= పెక్కు కాంతులతో; ఒప్పిన= శోభిల్లిన; ఆ+బలములు= ఆ సైన్యాలు; ఒకటికి+ఒకటికిన్‌+ఎదురన్‌= 
ఒకదానికి మరి యొకటి ఎదురు బొదురుగా నిలువగా; (ఆరెండు సేనలు); పల్లవ, పుష్ప్ర+ఆవళి= చిగురుటాకులు పువ్వుల 
సముదాయాలు; కల= ఉన్నట్టి; వనముల |క్రియన్‌= తోటలవలె; నిశ్చలతన్‌= ధైర్యంగా; అసమ, సమ, ధైర్యములన్‌= సాటిలేనట్టి 
మరియు సమానమైన ధైర్యసాహసాలతో; నిలిచి= నిలబడి; పొలిచెన్‌= శోభిల్లాయి. 


తాత్పర్యం: అలం: ఉపమ. రంగురంగులతో శోభిల్లిన ఆ రెండు సేనలూ సాటిలేని సమాన ధైర్యాలతో ఒకదానికి 
మరి యొకటి ఎదురుగా నిలబడినప్పుడు చిగురాకులతో పువ్వులతో విలసిల్లే తోటలవలె నిశ్చలంగా నిల్చి శోభిల్హాయి. 


క అత్తతి సురఖచరాదుల । చిత్తము లని జూచువేడ్మ( జిడిముడి వడంగా 
నొతొరవున నిరుదెజింగుల | యుత్తమవీరులును దాయక నుంకింపంగన్‌. 151 


ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ సమయమునందు; సుర, ఖచర+ఆదుల, చిత్తములు= దేవతలు, ఆకాశమునందు సంచరించేవారు 
మొదలైనవారి మనస్సులు; అని, చూచు, వేడ్కన్‌= యుద్ధాన్ని చూడాలనే కోరికతో; చిడిముడి+పడంగాన్‌= తొందరపడగా; 
ఒత్తొరవునన్‌= రాపిడితో; ఇరు+తెజంగుల+ఉత్తమ, వీరులు= రెండు పక్షాలలోని గొప్ప యోధులు; తాయశకన్‌= యుద్దంలో 
మార్కొనటానికి; ఉంకింపంగన్‌= పూనుకొనగా. 


తాత్పర్యం: ఆ సమయంలో దేవతలు మున్నగు ఆకాశ సంచారులు కురుక్షేత్రంలో జరిగే ఆ మహాసం[గ్రామాన్ని 
చూడాలని వేడుకతో తహతహలాడుతుండగా, ఉభయ పక్షాలలోని యోధులు యుద్దాన్ని ప్రారంభించాలని 
ఉత్సాహపడుతుండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మరాజు పాదచారియై భీష్ముని యొద్దకు. బోవుట (సం. 6.41.6) 


తే. సమరకౌతుకి యైన యజాతశత్రుం । డొప్పు మిగిలెడు మైమటు వూడి యాయు 

ధములతో. గూడ దనయరదమునం బెట్టి । యిలకు దిగి మౌనియై కరంబులు మొగిడ్డి. 152 
ప్రతిపదార్థం: సమర, కౌతుకి+ఐన= యుద్దం చేయాలనే అభిలాషకలవాడైన; అజాత శత్రుండు= పుట్టని శత్రువులు కలవాడు 
- శత్రువులు లేనివాడు; ధర్మరాజు; ఒప్పు, మిగిలెడు= శోభాయమానమైన; మైమయువు+ఊడ్చి= కవచాన్ని తీసివేసి; 
ఆయుధములతోన్‌+కూడన్‌= యుద్ద పరికరాలతోకూడ; తన+అరదమునన్‌+పెట్టి= రథం మీద ఉంచి; ఇలకున్‌= నేలకు; డిగి= 
దిగి; మౌని+ఐ= మాటలాడటం మానివేసినవాడై; కరంబులు+మొగిడ్చి= చేతులు జోడించి. 


తాత్పర్యం: అజాతశత్రువుగా పేరుకెక్కిన ధర్మరాజు చిట్టచివరకు యుద్దం చేయటానికి సంసిద్దుడై కురుక్షేత్రానికి 
వచ్చాడు. ఉన్నట్టుండి కవచం తీసివేసి ఆయుధాలతోపాటు రథంమీద పెట్టి, తాను రథం దిగి, మౌనవ్రతం పూని 
అంజలి ఘటించి. 

వ. భీష్ముదెసకుం జనుచున్నం గనుంగొని యమ్మహీవల్లభు తమ్ములును శౌరి సాత్యకులును బరమాప్పు లగు 


ధరణీశులు నతని చేతోవృత్తం బెటుంగమి నుత్తలపడు చిత్తంబులతో వాహనంబులు డిగ్గి యతనిం గూడం 
జని యప్పుడు. 153 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 69 


ప్రతిపదార్థం: భీష్ము దెసకున్‌+చనుచున్నన్‌= భీమ్ముడున్న వైపునకు వెళ్ళుతుండటం; కనుంగొని= చూచి; 
ఆ+మహీవల్లభు+తమ్ములును= ఆ(ధర్మ్రరాజు తమ్ములూ; శౌరి, సాత్యకులును= శ్రీకృష్ణుడూ- సాత్యకీ; పరమ+ఆప్తులు+అగు= 
హృదయానికి మిక్కిలి దగ్గరివారైన స్నేహితులు అయిన; ధరణీ+ ఈశులును= రాజులూ; అతని+చేతస్‌+వృత్తంబు= ధర్మరాజు 
మనస్సులో ఉన్నది; ఎణుంగమి= తెలియకపోవటం చేత; ఉత్తలపడు+చిత్తంబులతోన్‌= కలత చెందిన మనస్సులతో; 
వాహనంబులు+డిగ్గి= వాహనాలను (రథ, గజ తురగాదులు) దిగి; అతనిన్‌+కూడన్‌+చని= ధర్మరాజు దరికి చేరబోయి; అప్పుడు= 
ఆ సమయమునందు. 


తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడు ఉన్నచోటికి వెళ్ళటం చూచి, అతడి తమ్ములు, శ్రీకృష్ణుడు, సాత్యకి, అతడికి 
మిక్కిలి దగ్గర స్నేహితులైన రాజులు, అతడి మనస్సులో ఏమున్నదో తెలియక కంగారు పడ్డారు. అయితే 
వారు గూడ వాహనాలు దిగి, ధర్మరాజును అనుసరించసాగారు. ఆ సమయంలో వారు ధర్మరాజుతో పలికిన 
మాటలు. 


సీ. “ఏ మెల్ల నుండ నీ విట్లొంటి గాల్నడ । నేగుచున్మికిం. గత మెద్దియొక్కొ? 
పన్నిన పగఅపై సన్నాహ మంతయు । నెడలించి నడచుట యెట్టులొక్కొ? 
రిపులు దే(కువ సెడ( గృపణత దుర్దలు । చాడ్సున( జను టేమి చంద మొక్కొ? 
యడరి పోరాటకు నదనైనచో నొప్పు । పొలివోవ( బోవుట వోలు నొక్కొ? 


తే. యని క్రమంబున నా మరుత్తనయ విజయ । నకుల సహదేవు లడుగ భూనాథు. డొక్క 
పలుకు( బలుకక యరుగంగ( బద్మనాభు€ । డక్కునూరులతో నిట్టులనియె నగుచు. 154 


ప్రతిపదార్థం: ఏము+ఎల్లన్‌+ఉండన్‌= మేము అందరం ఉండగా; ఈవు= నీవు; ఇట్టు= ఇట్టు; ఒంటి= ఒంటరిగా; కాల్నడన్‌= 
కాలి నడకతో; ఏగుచున్మికిన్‌= వెళ్ళటానికి; కతము= కారణం; ఎద్ది+ఒక్కొ= ఏది అయి ఉంటుంది?; పన్నిన- 
పగణుపైన్‌+సన్నాహము+అంతయున్‌= శత్రువులపై చేసిన యుద్ద ప్రయత్నమంతా; ఎడలించి= విడిచిపెట్టి; నడచుట= వెళ్ళటం; 
ఎట్టులు+ఒక్కొ?= ఏ విధంగా సమంజసం?; రిపులు= శత్రువులు; తే(కువ+చెడన్‌= జంకు పోయేటట్టుగా; కృపణతన్‌= దైన్యంతో; 
దుర్చలు+చాడ్సునన్‌= బలహీనుడి వలె; చనుట= వెళ్ళటం; ఏమి చందము+ఒక్కొ?= ఏవిధంగా సమంజసం?; అడరి= ప్రజ్యలించి; 
పోరాటకున్‌= యుద్దానికి; అదను= సరియైన సమయం; ఐనచోన్‌= ఐనప్పుడు; ఒప్పు= శోభ; పొలి+పోవన్‌+పోవుట= క్షీణించునట్లు 
వెడలుట; పోలును+ఒక్కొ?= సరియెనదా?; అని= అని; (క్రమంబునన్‌= వరుసగా; ఆ+మరుత్‌+తనయ, విజయ, నకుల, 
సహదేవులు= భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు; అడుగన్‌= (ప్రశ్నింపగా; భూనాథుండు= రాజు (ధర్మరాజు); ఒక్క 
పలుకు పలుకక= ఒక మాట గూడ మాటాడక; అరుగంగన్‌= వెళ్ళగా; పద్మనాభుండు= (పద్మం నాభియందు కల) విష్ణువు- 
శ్రీకృష్ణుడు; ఆ+కుమారులతోడన్‌= ఆ పాండవ కుమారులతో; ఇట్టు= ఈ విధంగా; నగుచున్‌= నవ్వుతూ; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు నిరాయుధుడై మౌనం వహించి నమస్కారము|ద్రతో పాదచారియై నడచి వెళ్ళటం చూచి 
అతడి తమ్ములు ఈ విధంగా ప్రశ్నించారు. భీముడు: 'మే మందరం ఉండగా అన్నయ్యా! నీవు ఒంటరిగా పాదచారివై 
ఎక్కడకు ఎందుకు వెళ్లుతున్నావు?' అర్జునుడు: “శత్రువులను ఎదిరించటానికి, ఓడించటానికి మనం ఎన్నో 
వ్యూహాలు పన్నాము. వాటిని అన్నిటిని ఉజ్జగించి నీవు ఎక్కడకు ఎందుకు వెళ్ళుతున్నట్టు?' నకులుడు: “శత్రువులు 
జంకుపడకుండగా, దైన్యంతో బలహీనుడి వలె ఎందుకు నడచి వెళ్ళుతున్నట్టు?” సహదేవుడు: 'ఉత్సాహంతో 
ప్రజ్వరిల్లి యుద్దం చేయవలసిన సమయం ఇది. ఎందుకు ఒప్పు తరుగునట్టు వెళ్ళడం?” ఈ ప్రశ్నలు అడుగుతూ 
ఉంటే ధర శ్రరాజు ఒక మాటకూడా మాట్లాడక పోతూఉండగా వారితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ వధంగా అన్నాడు. 


వ. “ఇతని తలం పే నెటింగితి; నితండు భీష్మద్రోణ కృప శల్యులకు నమస్కరించి, వారలచేత ననుజ్ఞాతుండై 
భండనంబు సేయువాండు గా6 దలంచి చనియెడు6 బెద్దల యనుజ్ఞం గొని కయ్యంబు సేసిన జయం బగుట 
నిశ్చయం బని యార్యులు సెప్పుదురు, గావున నా సుకర్మం బాచరించుట మేలకాక, యనిన వినియజాతశత్రు 
వెనుక నప్పు డరిగినవారలు పలుకు లుడిగి నిలిచి వెజగుపడి చిత్రరూపంబుల చందంబై చూచుచుండిరి; 
కృష్ణార్దునులును భీముండును గవలును దోన చనం గౌంతేయాగ్రజుండు గాంగేయు తేరు సేరంబోవం, 
గౌరవ సైన్యజనంబు లేపు మిగిలి మెడ లెత్తి కనుంగొని; రయ్యవసరంబున నందలి యోధవీరు 'లితం డింత 
వెబిచునే యనువారును 'వెజవ నిప్పు డితని కేమి వచ్చె ననువారును, 'వృకోదరుండు వివ్వచ్చుండు గవలు 
సౌభద్రుండు సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టద్యుమ్నుండు శిఖండియుం గలుగ దన కింత యేల?” 
యనువారును 'ధర్మతనయుండు భీతుండు గాం డేమి తలంపున వచ్చెనో? యనువారును; మటియు ననేక 
ప్రకారంబులం బలుకు వారునునై యుండిరి; పాండవ సైనికులు “మానధనుండగు నిమ్మానవనాథుండు 
నదీనందనుతో నేమనువాం? దతం డితని నేమిభంగి సమ్మానించు? మాధవ ధనంజయు లెట్లు పలుకువారు? 
మారుతసుతుండును మాద్రీసూనులును నెత్తెజంగున మాటలాడుదురు? వీరేమిటి కివ్విధంబునకుం దొడంగి 
రనుచు వగచి వెండియు వివిధ వచనముఖరు లగుచుండి; రయ్యుధిష్టరుండు సముద్యత నానాయుధ 
బహుళంబైన కురువ్యూహంబు దటిసి, పితామహుపాలికిం బోయి తత్పాదంబులకు6 బ్రణామంబు సేసి 
సవినయంబుగా నతని కిట్లనియె. 155 


ప్రతిపదార్థం: ఇతని, తలంపున్‌= ఇతడి (ధర్మరాజు) అభిప్రాయం; ఏను= నేను; ఎటింగితిన్‌= తెలిసికొన్నాను; భీష్మ, (ద్రోణ, 
కృప, శల్యులకున్‌= భీష్ముడికి, (ద్రోణుడికి, కృపుడికి, శల్యుడికి నమస్కరించి= వందనం సమర్పించి; వారలచేతన్‌= భీష్మ, (ద్రోణ, 
కృప, శల్యులచేత; భండనంబు+చేయువాండుగాన్‌= యుద్దం చేసేవాడుగా; తలంచి= ఆలోచించి; చనియెన్‌= వెళ్ళుతున్నాడు; 
పెద్దల+అనుజ్ఞన్‌= పెద్దవారి అనుమతి; కొని= పొంది; కయ్యంబు+చేసినన్‌= యుద్దం చేస్తే జయంబు+అగుట= గెలుపు లభించటం; 
నిశ్చయంబు+అని= తథ్యం అని; ఆర్యులు= పూజ్యులు; చెప్పుదురు= వచిస్తారు; కావునన్‌= కాబట్టి; ఆ+సుకర్మంబు= ఆ మంచి 
పని; ఆచరించుట= చేయటం; మేలు+అ+కాక+అనినన్‌= శుభం కదా! అని చెప్పగా; విని= ఆలకించి; అజాత శత్రు, వెనుకన్‌= 
ధర్మరాజు వెంట; అప్పుడు= ఆ సమయంలో; పలుకులు+ ఉడిగి= మాటలు మాట్లాడటం ఉజ్జగించి; నిలిచి= ఆగి; వెణుగు 
పడి= ఆశ్చర్యం చెంది; చిత్ర, రూపంబుల, చందంబు+ఐ= చిత్రలేఖనంలో ఉన్న బొమ్మల మాదిరిగా అయి (కదలకుండగా 
మెదలకుండగా నిలిచి); చూచుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండిపోయారు; కృష్ణ+అర్డునులును= శ్రీకృష్ణుడూ, అర్జునుడూ; 
భీముండును= భీముడూ; కవలును= (నకుల సహదేవులూ); తోన+చనన్‌= వెనువెంట రాగా; కౌంతేయ+అ([గ్రజుండు= కుంతి 
పెద్ద కొడుకు- ధర్మరాజు; గాంగేయు, తేరు+చేరన్‌+పోవన్‌= భీష్ముడి రథాన్ని సమీపించగా; కౌరవ, సైన్య, జనంబు= కౌరవసేనలోని 
ప్రజ; ఏపు, మిగిలి= అతిశయించి; మెడలు+ఎత్తి= తల పైకిఎత్తి; కనుంగొనిరి= చూచారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
అందలి= (ఆ కౌరవ సైన్యంలోని); యోధవీరులు= యుద్దం చేసే శూరులు; ఇతండు= (ఈ ధర్మరాజు); ఇంత+వెజుచునే!= 
ఇంతగా భయపడుతున్నాడే!; అనువారును= అనేవారూ; వెజవన్‌= భయపడటానికి; ఇప్పుడు= ఈ సమయంలో; ఈతనికిన్‌+ఏమి, 
వచ్చెన్‌?= ఈ ధర్మరాజుకు ఏ అవసరం కలిగింది; అనువారును= అనేవారూ; వృకోదరుండు= భీముడు; వివ్వచ్చుండు= అర్జునుడు; 
కవలు= నకుల, సహదేవులు; సౌభద్రుండు= అభిమన్యుడు; సాత్యకి, విరాటుడు; ద్రుపదుండు= (ద్రుపదుడు; ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; శిఖండియున్‌= శిఖండీ; కలుగంగన్‌= ఉండగా; తనకున్‌?= (ధర్మరాజుకు); ఇంత+ఏల?= ఇంత (భయం) 
ఎందుకు? అనువారును= అనేవారూ; ధర్మతనయుండు= ధర్మరాజు; భీతుండు+కాండు= భయపడేవాడుకాడు; ఏమి, 
తలంపునన్‌= ఏ అభిప్రాయంతో; వచ్చెనో?= వచ్చాడో?; అనువారును= అనేవారూ; మటియున్‌= ఇంకా; అనేక+(ప్రకారంబులన్‌= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 71 


పెక్కు విధాలుగా; పలుకువారును+ఐ= మాటలాడేవారై; ఉండిరి= ఉన్నారు. పాండవ+సైనికులు= పాండవసేనలోని భటులు; 
మానధనుండు+అగు= అభిమానమే ధనంగా గల వాడగు; ఈ+మానవనాథుండు= ఈ రాజు; నదీ+నందనుతోన్‌= భీష్ముడితో 
(గంగా కొడుకుతో); ఏమి+అనువాండు?= ఏమి మాటాడునో?; అతండు= ఆ భీష్ముడు; ఇతనిన్‌= ధర్మరాజును; ఏమి, భంగిన్‌= 
ఏ రీతిగా; సమ్మానించున్‌?= గౌరవిస్తాడు?; మాధవ, ధనంజయులు= శ్రీకృష్ణుడు, అర్జునుడూ; ఎట్టు+పలుకువారు?= ఏ విధంగా 
మాటాడుతారు?; మారుత సుతుండును= భీముడు; మాద్రీసూనులు= మాద్రి కొడుకులు- నకుల సహదేవులు; ఏ+తెజంగునన్‌= 
ఏమార్గంలో; మాటలాడుదురు?= మాటాడగలరో; వీరు= వీరు (ధర్మజాదులు); ఏమిటికిన్‌= ఎందుకు; ఈ+విధంబునకున్‌= 
ఈ రీతికి; తొడంగిరో= పాల్పడ్డారో?; అనుచున్‌+వగచి= అని విచారించి; వెండియున్‌= మరల; వివిధ, వచన, ముఖరులు+అగుచుండిరి= 
పెక్కు మాటలు ధ్వనించినవారు అయ్యారు; ఆ+యుదిష్టిరుండు= ఆ ధర్మరాజు; సముద్యత, నానా, ఆయుధ, బహుళంబు+ఐన= 
ఎన్నో విధాలైన ఆయుధాలతో కూడిన; కురు, వ్యూహంబున్‌= కౌరవులు పన్నిన వ్యూహాన్ని; దటిసి= సమీపించి; పితామహు 
పాలికిన్‌ పోయి= తాతగారి దగ్గరకు వెళ్ళి (భీష్ముని దరికి వెళ్ళి; తద్‌+పాదంబులకున్‌= ఆతని చరణాలకు; ప్రణామంబు+చేసి= 
నమస్కారం చేసి; సవినయంబుగాన్‌= నమ్రతతో; అతనికిన్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: “ధర్మరాజు అభిప్రాయం నేను పసికట్టాను. ఇతడు భీష్ముడికీ, ద్రోణుడికీ, కృపుడికీ, శల్యుడికీ 
నమస్కరించి యుద్దం చేయటానికి ముందు పెద్దలు పూజ్యులు అయిన వారి అనుమతి పొందాలని వెళ్ళుతున్నాడు. 
పెద్దల ఆశీస్సుల వలన విజయం సిద్దిస్తుందని ఆర్యుల ప్రవచనం." అంత అజాతశత్రువైన ధర్మరాజు వెంట 
వెళ్ళేవారు మౌనం వహించి చిత్రపటంలోని బొమ్మలవలె ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. కృష్ణుడు అర్జునుడు 
భీముడు, నకులసహదేవులు అనుసరించి తన వెనుక రాగా, కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు భీష్ముడి రథం 
దగ్గరకు చేరేటప్పుడు కౌరవసేనలోని వారు తలలెత్తి చూచారు. అప్పుడు ఆ కౌరవసేనలో నుండి వినిపించిన 
మాటలు- “అయ్యో ధర్మరాజు ఎందుకు ఇంత భయపడుతున్నాడు?” “అసలు భయపడటానికి మూలకారణం 
ఏమిటి?” ‘భీముడు అర్జునుడు నకుల సహదేవులు అభిమన్యుడు. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి 
వంటి ఎందరో వీరులు తన పక్షంలో ఉండగా ధర్మరాజుకు ఈ పిరికితనం ఎందుకు?” “ధర్మరాజు పిరికివాడు 
కాడు. అతడు రావటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. 'అతడి మనస్సులో అసలు ఏముందో” - అని ఇంకా 
అనేక విధాలైన మాటలు వినిపించాయి. పాండవ సేనలో, 'ధర్మరాజు అభిమానవంతుడు. అతడు భీష్ముడితో 
ఏమి సంభాషిస్తాడో? భీష్ముడు ధర్మరాజును ఏ విధంగా మన్నిస్తాడో? చూడాలి. శ్రీకృష్ణుడు ఏమంటాడో? అర్జునుడు 
ఏమంటాడో? భీముడు నకుల సహదేవులు ఏ విధంగా సంభాషిస్తారో? వీరందరు ఈ విధంగా (ప్రవర్తించటానికి 
కారణం ఏమిటో? చూడాలి. “ఈ విధంగా ఎన్నో మాటలు వెలువడ్డాయి. ధర్మరాజు (ప్రౌఢ సన్నాహాలతో చక్కగా 
చిక్కగా అమర్చబడిన కౌరవవ్యూహాన్ని చేరి, పితామహుడైన భీష్ముడి దగ్గరకు పోయి, అతడి పాదాలకు నమస్కారం 
చేసి, నమ్రతతో అతడితో ఈ విధంగా అన్నాడు: 


ఆ. “అనఘ! నీ కెదిర్ది యని సేయువా(డనై । ము న్ననుజ్ఞ గొనంగ నిన్ను గాన 
నెమ్మి వచ్చినాండ; నీచేత దీవన । వడసి చనిన నేను బగటి గెలుతు.’ 156 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ భీష్మ పితామహాో!; నీకున్‌+ఎదిర్చి= నిన్ను ఎదిరించి; అని+చేయువాడను+ఐ= 
యుద్దం చేసేవాడినై; మున్ను= మొదట; అనుజ్ఞన్‌+కొనంగన్‌= అనుమతి పుచ్చుకొనాలని; నిన్నున్‌= నిన్ను; కానన్‌= చూడటానికి; 
నెమ్మిన్‌= (ప్రీతితో; వచ్చినాండన్‌= వచ్చాను; నీచేతన్‌= నీ చేత; దీవన= ఆశీస్సు; పడసి= పొంది; చనినన్‌= వెళ్ళితే; పగణున్‌= 
శత్రువులను; ఏను= నేను; గెలుతున్‌= జయిస్తాను. 


తాత్పర్యం: 'పుణ్యపురుషుడవైన ఓ భీష్మపితామహా! నీవు అన్ని విధాలా పెద్దవాడవు. పూజనీయుడవు. 
దురదృష్టవశాత్తు నిన్ను యుద్దంలో ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది మాకు. అయితే, ముందుగా నీ అనుమతిని 
అర్థించి నీ దీవనలు పొంది, తదుపరి యుద్దం చేయాలని నేను నీ దగ్గరకు ప్రాంజలినై వచ్చాను. నీ ఆశీర్వచనం 
లభిస్తే నేను శత్రువులను జయించగలను.” 


విశేషం: ఇది ధర్మరాజు శీలానికి గీటురాయి. పరా(క్రమ ప్రాభవాలలో ధర్మరాజుకంటె అతడి తమ్ములే అధికులు. అయితే, శక్తి 
సామర్థ్యాల కంటె సౌశీల్యమే గొప్పది. ప్రపంచ చరిత్రలో 'అజాత శాత్రవుడు” అనిపించుకొన్న వ్యక్తి ఉన్నాడా? ఇక మానవ సాహిత్యం 
మానవ వేదాంతం అటువంటి ఆదర్శ వ్యక్తి కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి. ప్రపంచ సాహితీజగత్తులో ఆదర్శ వ్యక్తి అజాతశత్రువు. 
మహాభారతంలో “ధర్మరాజు పాత్రలో సాక్షాత్కరిస్తున్నాడు. 
సీ. “అన విని గాంగేయు! డక్కట! నీ విట్లు । సనుదేక తక్కిన శాపమిత్తు; 

వచ్చితి మేలయ్యె; వైరుల నిర్ణింపు, । మిది గాకయును వర మెద్దియైన 

నడుగుము, నీకుగా ననిసేయు టొక్కటి । దక్కంగి నావుడు ధర్మసుతుండు 

“ రారాజు పక్షమై రణము సేయుము; నాకు । హిత మగు కార్యంబు మతి. దలంపు' 


ఆ. మనుడు 'నట్ల కాక యట నీతలం పేమి?' । యనిన భీష్ముతోడ నతండు 'నిన్ను. 
బోర గెలుచు విధము బోధింపు' మనుటయు । సస్మితాస్యు. డగుచు శాంతనవుండు. 157 


ప్రతిపదార్థం: అనన్‌= అని ధర్మరాజు చెప్పగా; విని= ఆలకించి; గాంగేయుండు= గంగకొడుకు- భీష్ముడు; అక్కట!= ఆహా; 
నీవు+ఇట్లు+చనుదేక+తక్కినన్‌= నీవు ఈ రీతిగా రాకపోతే; శాపము+ఇత్తున్‌= శాపం ఇచ్చేవాడిని; వచ్చితి(వి)= వచ్చావు; 
మేలు+అయ్యెన్‌= మంచిదయింది; వైరులన్‌= శత్రువులను; నిర్ణింపుము= జయించుము; ఇది+కాకయును= ఇంతేకాక; 
నీకున్‌+కాన్‌+అని+చేయుట+ఒక్కటి+తక్కంగన్‌= నీ పక్షం చేరి యుద్దం చేయమనటం ఒకటి తప్ప; వరము+ఎద్ది+ఐనన్‌= ఏదైన 
కోరిక; అడుగుము= కోరుకొమ్ము; నావుడున్‌= అని (భీష్ముడు) చెప్పగా; ధర్మసుతుండు= ధర్మరాజు; రారాజు+పక్షమై= 
దుర్యోధనుడివైపు; రణము+చేయుము= యుద్దం చేయుము; మతిన్‌= (నీ) మనస్సులో; నాకున్‌+హితము+అగు+కార్యంబునన్‌= 
నాకు మేలు గలిగే పనిని; తలంపుము= యోజించుము; అనుడున్‌= అని (ధర్మరాజు) చెప్పగా; అట్టు+అ+కాక= సరే ఆ విధంగానే 
జరుగుగాక; అటన్‌= అచట; నీ, తలంపు+ఏమి?= నీ మనస్సులోని ఆలోచన ఏమిటి?; అనినన్‌= అని చెప్పగా; భీష్ముతోడన్‌= 
భీష్ముడితో; అతండు= ధర్మరాజు; నిన్నున్‌= నిన్ను (భీష్ముడా! నిన్ను); పోరన్‌= యుద్దంలో; గెలుచు+విధము= జయించే ఉపాయం; 
బోధింపుము= తెల్పుము; అనుటయున్‌= అని చెప్పగా; సస్మిత+ఆస్యు(డు+అగుచున్‌= చిరునవ్వుతో కూడిన మొగం కలవాడు 
అవుతూ; శాంతనవుండు= శంతనుడి కొడుకు- భీష్ముడు. 

తాత్సర్యం: అని ధర్మరాజు పలుకగా, భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 'ఓ ధర్మరాజా! నీవు రావటం 
మంచిది అయింది. నీవు ఈ విధంగా నా దగ్గరకు రాకపోతే నాకు నీమీద కోపం వచ్చి ఉండేది. నిన్ను శపించి ఉండేవాడిని. 
నీకునా ఆశీస్సులు. నీవు శత్రువులను జయిస్తావు. అంతేకాదు, నీకు నేను ఒక వరం ఇవ్వదలిచాను. కోరుకో. నీవైపు 
నన్ను యుద్దం చేయుమనే కోరిక తప్ప, ఇంకేది కోరినా నీమాట చెల్లిస్తాను' అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు 
ఈ విధంగా బదులు పలికాడు. “ఓ భీష్మపితామహా! నీవు రాజరాజు అయిన దుర్యోధనుడివైపే యుద్దం చేయుము. 
అయితే- నీ మనస్సులో మాత్రం నా మేలు తలపోయుము'” అని కోరాడు. “అట్లాగే; అయితే అసలు నీ మనస్సులో 
ఉన్న మాట నీవు విప్పి చెప్పుము' అని అడిగాడు. ధర్మరాజు 'మహానుభావా! నిన్ను యుద్ధంలో మేము గెలిచే ఉపాయం 
దయచేసి చెప్పుమని అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు చిరునవ్వు చిందే ముఖంతో ఈ విధంగా పలికాడు: 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 73 


విశేషం: ధర్మరాజు (తిక్కన మాటలలో) 'మెత్తని పులి.” పితామహా! మేము కోరుకునేది నీ మరణం' అన్నాడన్నమాట ధర్మరాజు. 
భీష్ముడికి ఆ మాట ఆగ్రహం కలిగించలేదు. పైగా ఆతడు సుందర మందహాస మండన ముఖారవిందుడైనాడట! అప్పుడు భీష్ముడి 
ముఖంలో విరిసిన చిరునవ్వును ఏ చిత్రకారుడైనా చిత్రించగలడా? 
క “నను మార్మొని గెలువంగ న । య్యనిమిషులకు నరిది యనుడు 'న ట్లగుటంగదా 

నిను వే(డెద' నని కుంతీ । తనయుడు వలుకుటయు విని పితామహుడు గృపన్‌. 158 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను (భీష్ముడిని); మార్కొని= ఎదిరించి; గెలువంగన్‌= జయించగా; ఆ+అనిమిషులకున్‌= ఆ దేవతలకు 
కూడ; అరిది= అపురూపం (దుర్లభం); అనుడున్‌= అని భీష్ముడు చెప్పగా; అట్టు+అగుటన్‌+కదా= అందు చేతనే గదా; నినున్‌= 
నిను; వేడెదను= ప్రార్థిస్తున్నాను; అని= అని; కుంతీ+తనయు(డు= కుంతి కొడుకు- ధర్మరాజు; పలుకుటయును= చెప్పగా; 
విని= ఆలకించి; కృపన్‌= దయతో; పితామహు(డు= తాత - భీష్ముడు. 


తాత్సర్యం: 'నన్ను జయించటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. ఇక మానవుల మాట చెప్పటం ఎందుకు?” 
అన్నాడు భీష్ముడు. 'అందుచేతనేగదా, నిన్ను ఈ విధంగా ప్రార్థించవలసి వచ్చింది” అని సమాధానం చెప్పాడు 
ధర్మరాజు. ధర్మరాజు చెప్పిన సమాధానం విని, పితామహుడు అయిన భీష్ముడు దయగలవాడై. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


ఉ. 'చుట్టరికంబునన్‌ మనసు సొచ్చి ననుం గరంగించి వేండినన్‌ 
దిట్టతనంబు వో విడిచి తీవ్రరణంబు కడంక దక్కి నేం 
బట్టిన యాయుధంబు పెడ(బాసినం గాని వధింప( బోల ద 
ట్టిట్టన కేంగు; మిప్పరుస యింతక కాలము గాదు దానికిన్‌. 159 


ప్రతిపదార్థం: చుట్టరికంబునన్‌= బంధుత్వంచేత; మనసు+చొచ్చి= నా మనస్సులో దూరి; ననున్‌= నన్ను; కరంగించి (నా 
హృదయం) కరగించి; వే(డినన్‌= ప్రార్ధిస్తే, దిట్టతనంబు+పోన్‌+విడిచి= శక్తిసామర్థ్యాలు విడిచి పెట్టి; తీవ్రరణంబు+కడంక+తక్కి= 
ఘోర యుద్దమందలి పూనిక విడనాడి; నేన్‌= నేను; పట్టిన+ ఆయుధంబు+పెడన్‌+పాసినన్‌+కాని= చేతపట్టిన యుద్ద పరికరాన్ని 
ప్రక్కకు వదలివేస్తే తప్ప; వధింపన్‌+పోలదు= (నన్ను) చంపటానికి వీలులేదు; ఈ+పరుస= ఈ విధంగా; అట్టు+ఇట్టు+అనక= 
ఇది అది అనక (ఎదురు మాటలు చెప్పకుండా); ఏంగుము= వెళ్లిపొమ్ము; ఇంతకు+అ= (ప్రస్తుతం; దానికిన్‌= నన్ను గెలిచే ఉపాయం 
ఏదో నీకు చెప్పటానికి; కాలము+కాదు= సమయం కాదు. 


తాత్పర్యం: బంధుత్వం చొప్పున నా మనస్సులో దూరి నా హృదయం కరగించి ప్రార్థిస్తే, నా శక్తిసామర్థ్యాలు 
విడిచి పెట్టి, ఘోర యుద్దంమీద పూనిక సడలించి, నేను పట్టిన ఆయుధం (ప్రక్కకు పెట్టివేస్తే తప్ప, నన్ను ఎవరూ 
సంహరించలేరు. నాతో అది ఇది అని వాదానికి దిగవద్దు. ప్రస్తుతానికి మారు మాటాడకుండా వెళ్లిపొమ్ము. 
నన్ను జయించే ఉపాయం చెప్పటానికి ఇది తగిన సమయం కాదు. 

ధర్మరాజు గురుకృపశల్యులచేత యుద్దమున కనుజ్ఞాతుం డగుట (సం. 6.41.43) 


తే. క్రమ్మటింగ నేతెంచెదు గాక! యనుడు । నతిముదంబున. బ్రణమిల్లి, యతని వాక్య 
మపుడు దల నిడుకొనినవా6 డగుచు నప్పి | తామహుని నెమ్మి వీడ్కొని ధర్మసుతుండు. 160 


ప్రతిపదార్థం: క్రమ శ్రజంగన్‌= మరల; ఏతెంచెదు(వు)+కాక= వచ్చెదవు రాక; అనుడున్‌= అని చెప్పగా; ధర్మసుతుడు= ధర్మరాజు; 
అతి+ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; ప్రణమిల్లి= నమస్కరించి; అపుడు= ఆ సమయంలో; అతడి+వాక్యము= అతడి 
(భీష్ముని మాట); తలన్‌= శిరస్సుపై; ఇడికొని నవాడు+అగుచున్‌= పెట్టుకొన్నవాడై; ఆ+పితామహునిన్‌= ఆ తాతగారిని (భీష్ముని); 
నెమ్మిన్‌= (ప్రీతితో; వీడ్కొని= సెలవు గైకొని. 


తాత్పర్యం: 'ధర్మరాజా! నీవు మరల నన్ను సందర్శించు” అని భీష్ముడు చెప్పగా. ధర్మరాజు మిక్కిలి సంతోషించి, 
అతడి మాట శిరసావహించి తాతగారైన భీష్ముడి కడ సెలవు పుచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _కృష్ణార్దునాదులుం దోడన చనుదేర గురుకృప శల్యుల కడకుం గ్రమంబున నరిగి పాదప్రణామంబు లాచరించి, 
వారలచేత రణంబునకు ననుజ్ఞ వడసి, యమ్మనుజపతి దనకు జయం బాశాసింపుమని యభ్యర్థించిన 
నయ్యాచార్యుండు 'నీకుం గృష్టుండు మంత్రి యై యుండ నొరుల జయం బాశాసింపు మననేల? ధర్మం 
బేవలనం గలుగు నవ్వలన కృష్ణుండు గైకొను; నవ్వలనికి జయం బగు’ ననియె; నిజవధోపాయంబు వే(డిన 
నతండు “నాచేత నాయుధం బున్నంతసేపు నన్నుం జంప నెట్టివారికి నశక్యం; బేను బ్రాయోపవేశంబున 
సన్వస్తశస్తుండ నైనం జంపుటకు నోపు నట్టివారికి నది దొరణొను(; బెద్దయు నమ్మ(గలవా(డు సెప్ప 
నత్యంతదుస్సహం బైన కీడుమాట వింటినేని నట్టివాండ నగుదు; నప్పు డట్టి పగణకు నప్పని దీర్ప ననువై 
యుండు ' నని చెప్పినం గృపాచార్యునిం బరిమార్చు తెజంగు నడుగం దొడంగి యేర్పడం బలుకనేరకున్న, 
నతం డెటింగి తాను వధ్యుండు గామి యెటింగించి 'గెలువు' మని దీవించె మద్రపతితో 'నీవు రాధేయునకు 
సారథి వగుట సంభవింప నోపు నని చెప్పి కయ్యంబు నప్పుడు కర్ణుతేజంబు దూలం బలికి యతని 
జిక్కువటుపవలయు' నని వరంబు గోరిన 'నతం; డవ్విధంబు నీ యుద్యోగ సమయంబున నియ్యకొనినయది 
గాదే యట్ల చేయుదు' నని పలికె నిత్తెబింగున నందటి వీడ్కొని యజాతశత్రుం డనుజవర్గానుగతుండై మరలె 
నయ్యవసరంబున 161 


ప్రతిపదార్థం: కృష్ణ! అర్జున+ఆదులున్‌= కృష్ణుడు; అర్జునుడు మున్నగువారు; తోడన్‌+అ+చనుదేరన్‌= తోడుగా వెనువెంట రాగా; 
గురు, కృప, శల్యుల, కడకున్‌= గురువైన ద్రోణాచార్యుడి కడకు; కృపుడి కడకు, శల్యుడి కడకు; [క్రమంబునన్‌= వరుసగా; 
అరిగి= వెళ్ళి; పాద+(ప్రణామంబులు= పాదాలకు నమస్కారాలు; ఆచరించి= చేసి; వారలచేతన్‌= (గురు కృప శల్యుల చేత); 
రణంబునకున్‌= యుద్దానికి; అనుజ్ఞ= అనుమతి; పడసి= పొంది; ఆ+మనుజపతి= ఆ రాజు- ఆ ధర్మరాజు; తనకున్‌= తనకు; 
జయంబు= గెలుపు; ఆశాసింపుము+అని= ఆశీర్వదించుమని; అభ్యర్థించినన్‌= కోరగా; ఆ+ఆచార్యుండు= ఆ గురుడు- ద్రోణుడు; 
నీకున్‌= నీకు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మంత్రి+ఐ+ఉండన్‌= మంత్రిగా ఉండగా; ఒరులన్‌= ఇతరులను; జయంబు= గెలుపు; 
ఆశాసింపుము+అనన్‌+ఏల?= ఆశీర్వదించుమని కోరనేల; ధర్మంబు= ధర్మం; ఏవలనన్‌+కలుగున్‌= ఏవైపు ఉంటుందో; 
ఆ+వలనన్‌= ఆ వైపే; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; కైకొనున్‌= స్వీకరిస్తాడు; ఆ+వలనికిన్‌= ఆ పక్షానికి; జయంబు+అగున్‌= గెలుపు 
వస్తుంది; అనియెన్‌= అని చెప్పాడు; నిజ, వధ+ఉపాయంబున్‌= తనను సంహరించే తెరువు; వేండినన్‌= అర్థించగా (చెప్పుమని 
ప్రార్థింపగా); అతండు= ద్రోణుడు; నా చేతన్‌= నా హస్తమునందు; ఆయుధంబు+ఉన్నంత సేపు= యుద్ద పరికరం ఉన్నంత 
కాలం; నన్నున్‌+చంపన్‌= నన్ను చంపేందుకు; ఎట్టివారికిన్‌= ఎవ్వరికైనా సరే; అశక్యంబు= సాధ్యం కాదు; ఏను= నేను; 
ప్రాయోపవేశంబునన్‌= ఉపవాసవ్రతంతో (అన్నపానాలు త్యజించి); సన్న్యస్త+శస్తుండన్‌+ఐనన్‌= విడిచి పెట్టిన ఆయుధాలు 
కలవాడను అయితే (అనగా శస్త్ర సన్యాసం చేస్తే); చంపుటకున్‌+ఓపు= సంహరించటానికి సామర్థ్యం కల్లిన; అట్టివారికిన్‌= 
అటువంటివారికి అది= నన్ను చంపటం; దొరంకొనున్‌= వీలుపడుతుంది; పెద్దయున్‌= మిక్కిలి; నమ్మన్‌+తగువా(డు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 75 


విశ్శసింపదగినవాడు; చెప్పన్‌= చెప్పగా; అత్యంత, దుస్సహంబు+అయిన కీడుమాట= మిక్కిలిగా భరించలేని చెడుమాట; 
వింటిన్‌+ఏనిన్‌= ఆలకిస్తే; అట్టివాండన్‌+అగుదున్‌= అటువంటి వాడను= (శస్త్ర సన్న్యాసం చేసినట్టివాడను); కాగలను; అప్పుడు= 
ఆసమయంలో; అట్టి+పగణకున్‌= అటువంటి శత్రువులకు; ఆ+పని= ఆకార్యం (నన్ను వధించటం); తీర్చన్‌+అనువు+ఐ ఉండున్‌= 
నెరవేర్చటానికి వీలుకలుగుతుంది; అని చెప్పినన్‌= అని (ద్రోణుడు చెప్పగా; కృపాచార్యునిన్‌= కృపుడిని; పరిమార్చు+తెజంగు= 
చంపదగిన ఉపాయం; అడుగన్‌+తొడంగి= ప్రన్నించటానికి పూని; ఏర్పడన్‌= స్పష్టంగా; పలుక నేరక+ఉన్నన్‌= చెప్పజాలకపోవటం 
చేత; అతండు= కృపుడు; ఎటిీంగి= తెలిసికొని; తాను= తాను (కృపుడు); వధ్యుండు+కామి= చంపుటకు వీలైన వాడు కాకపోవటం; 
ఎతీంగించి= తెలిపి (ధర్మరాజునకు చెప్పి); గెలువుము+అని= విజయం పొందుము అని; దీవించెన్‌= ఆశీర్వదించాడు; 
మ(ద్రపతితోన్‌= మ(ద్రరాజుతో- శల్యుడితో; నీవు= నీవు; రాధేయునకున్‌= రాధ కొడుకునకు - కర్షుడికి; సారథివి+అగుట= 
రథచోదకుడవు కావటం; సంభవింపన్‌+ఓపున్‌= జరుగవచ్చును; అని చెప్పి= అని పలికి; కయ్యంబు+అప్పుడు= యుద్దం చేసే 
సమయంలో; కర్గు+తేజంబు= కర్షుడి యొక్క దీప్తి; తూలన్‌+పలికి= పడిపోయేటట్టుగా మాటలాడి; అతనిన్‌= (కర్ణుడిని); 
చిక్కుపణుపవలయున్‌= చీకాకు పెట్టవలెను; అని; వరంబు= వరమును; కోరినన్‌= అర్థించగా; అతండు= (శల్యుడు); 
ఆ+విధంబునన్‌= ఆ రీతిని; నీ+ఉద్యోగ, సమయంబునన్‌= నీవు యుద్ద ప్రయత్నాలు చేస్తున్న సమయంలో; ఇయ్యకొనిన+అది= 
ఒప్పుకొన్నదే; కాదే= అవును గదా; అట్లు+అ= ఆ రీతిగా; చేయుదున్‌= చేస్తాను; అని పలికెన్‌= అని చెప్పాడు; -ఈ+తెజంగునన్‌= 
ఈ విధంగా; అందణన్‌+వీడ్కొని= అందరి దగ్గర సెలవు తీసికొని; అజాతశృత్రుండు= ధర్మరాజు; అనుజ, వర్గ+అనుగతుండు+ఐ= 
తమ్ములగుంపుచేత అనుసరించబడినవాడై; మరలెన్‌= వెనుకకు తిరిగి వెళ్ళాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: తనతోపాటు శ్రీకృష్ణుడూ అర్జునుడూ - అనుసరించి రాగా, ధర్మరాజు ముందుకు సాగి, ద్రోణుడు 
కృపుడు శల్యుడు ఉన్న చోట్లకు వెళ్లి, వారి పాదాలకు నమస్కారాలు చేసి, తాను వారితో యుద్దం చేయటానికి 
అనుమతి ప్రసాదించండని అర్థించాడు. తనకు విజయం చేకూరవలెనని ఆశీర్వదించుమన్నాడు. అప్పుడు ద్రోణుడు 
- “ధర్మరాజా! నీకు భగవంతుడైన శ్రీకృష్ణుడే మంత్రిగా ఉన్నాడు. ఇంకొకరి దీవనలు నీకు ఎందుకు? ధర్మం 
ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు; శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయం సిద్దిస్తుంది” 
అని (ద్రోణుడనగా అది విన్న ధర్మరాజు ద్రోణుడిని మిమ్ములను ఏ రీతిగా చంపటానికి వీలు అవుతుందో 
చెప్పుమన్నాడు. అందులకు (ద్రోణుడు చెప్పిన సమాధానం 'నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకూ, నన్ను ఎవరూ 
చంపలేరు. నేను ఉపవాసవ్రతం స్వీకరించి, శస్త్రాలను విసర్జిస్తే పిదప నన్ను చంపవచ్చును. ఎంతో నమ్మదగిన 
వాడు, నా గుండె భరించలేని కీడుమాట వినిపిస్తే నేను శస్త్ర సన్న్యాసం చేస్తాను. అట్టి సమయాన శత్రువులు 
నన్ను సంహరింపవచ్చు.' పిదప ధర్మరాజు కృపాచార్యుడిని అడిగాడు ఆయనను ఏ విధంగా సంహరించటానికి 
వీలౌతుందో తెలుపుమని. కృపాచార్యుడు తాను వధ్యుడు కాడనీ, అయితే యుద్దంలో ధర్మరాజు గెలవాలని తాను 
దీవిస్తున్నట్లు చెప్పాడు. తరువాత- ధర్మరాజు శల్యుడితో, “మామా! నీవు రాధేయుడైన కర్ణుడికి రథసారథివి 
కావచ్చును. అప్పుడు అతడి తేజస్సు మాసిపోయేటట్టు చూడుము” అని అర్థించాడు. శల్యుడు ఇట్లా సమాధానం 
చెప్పాడు. 'ధర్మరాజా! నేను నీవు యుద్ధ సన్నాహాలు చేసేటప్పుడే నీకు వాగ్దానం చేశాను కదా!. ఆ విధంగానే 
చేస్తాను.” అని ఈ విధంగా అందరి దగ్గర సెలవు తీసికొని ధర్మరాజు తన తమ్ములతో కలిసి మరలి వెళ్ళాడు. 
ఆ సమయంలో. 


విశేషం: 1. మంత్రి= మంత్రం తెలిసినవాడు. హితవు తెలిపేవాడు. చతురుడు. రాజ్యతంత్రజ్ఞుడు. 


2. ధర్మం- నిర్వచించటం కష్టం. స్థూలంగా ధర్మం అంటే మంచి పని - కర్తవ్యం అని చెప్పవచ్చును. “ధర్మంబు బహు 
మార్గ దృష్టంబు” అని భారతంలోనే చెప్పబడింది. పురుషార్థాలలో “ధర్మం” మొదటిది. మానవ జీవితానికి పరమ ధ్యేయం ధర్మం. 


'ధారయతీతి ధర్మః” జగత్తును ధరించేది ధర్మం. 
శ్లో “ధృతిః క్షమా దమో౭స్త్పేయం | శౌచ మింద్రియని[గ్రహః, 
ధీ ర్విద్యా సత్య నుక్రోధో | దశకం ధర్మలక్షణమ్‌.” (మనుస్మృతి-6-92) 


3. మహాభారత మహేతిహాస సారసం[గ్రహంగా చెప్పదగిన వాక్యం- “యతో ధర్మ స్తతో జయః.” ఎక్కడ ధర్మం ఉంటుందో 
అక్కడే విజయం ఉంటుంది. ఈ మాటకు ఎవరూ ఎట్టి అభ్యంతరం పెట్టనక్కరలేదు. ఈ వాక్యం గాంధారి అన్నట్టు సుప్రసిద్దం. 
ల ల ౧ ఠా 
అయితే “యతో ధర్మ స్తతో జయః” అన్న వాక్యం భారతంలో పెక్కు చోట్ల కన్పిస్తుంది. ఇక్కడ- (ద్రోణుడు ఆ మాటే అంటాడు. 
అయితే ఈ వాక్యానికి పూర్వ వాక్యం- “యతో ధర్మ స్తతో కృష్ణః,” ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే శ్రీకృష్ణుడు ఉంటాడు. 
ఈ వాక్యం కూడ నిరభ్యంతరమైనదే. కాని- సుప్రసిద్ద పాఠం- 


“యతః కృష్ణ స్తతో ధర్మః । యతో ధర్మ స్తతో జయః” శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే- అక్కడే ధర్మం ఉంటుంది. ధర్మం ఎక్కడుంటే 
విజయం అక్కడ ఉంటుంది. 

ధర్మం నిత్యచైతన్యవంతం అనీ, దేశకాల పాత్రలనుబట్టి ధర్మస్వరూపం మారుతుందనీ- ఈ విషయాన్ని నిరూపించేందుకే 
మహాభారతం అవతరించింది అనీ ఒక వాదం ఉన్నది. “ఒకే నదిలో - మానవుడు రెండుసార్లు స్నానం చేయలేడు” అనే వాక్యం 
ఉదాహరించవచ్చును. సతత ్రవాహిని నది. నరుడు నదిలో రెండవసారి స్నానం చేసేటప్పుడూ అది మొదట నది కాదు. నది 
మారుతుంది. నరుడు కూడా మారిపోవచ్చును. 

శ్రీకృష్ణుడు మూర్తీభవించిన ధర్మం. ద్రోణుడు సంహరించబడింది- ధర్మరాజు “అశ్వత్థామా హతః (కుంజరః) అని 
అబద్దమాడటం చేత. అసత్యం చెప్పుమని అతడిని ప్రేరేపించింది శ్రీకృష్ణుడు. అది ధర్మమా? 'ఆచార్య దేవో భవి సత్యమేవ 
జయతే” సత్యం వది అనే వేదవాక్యాలు ఏమైనట్టు? (ద్రోణుడి చేతిలో ధనుస్సు ఉన్నంత సేపు అతడు అవధ్యుడు. పాండవ సైన్యం 
సర్వనాశనం కావలసిందేనా? శ్రీకృష్ణుడు “సత్యం వద” అనే వేదవాక్యానికి - విప్రతిపత్తి చూపించాడు “ప్రతిసూ(త్రానికి ఏదో ఒక 
అపవాదం ఉంటుంది." అది దేశకాల పాత్రలనుబట్టి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులలో అసత్యవాక్యం సత్యంతో సమానం. 
'భూతహితంబుగాం బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు." ఇది భారతంలోని వాక్యం. 

'యతః కృష్ణ స్తతో ధర్మః” “యతో ధర్మ స్తతః కృష్ణ” అనే వాక్యాలు స్టూలదృష్టికి విప్రతిపన్నాలుగా కన్పించవచ్చు. 
సూక్ష్మదృష్టికి, “'ఛర్మసూక్ష్మవేత్తలకు' అవి సమానార్ధకాలే. మహాభారతం- 'ధర్మసూక్ష్మ సారసం[గ్రహం.' 
క. మొనల వినోదంబునకుం । గను(గొన నేతెంచియున్న కర్ణునికడకుం 

జని హరి యిట్లను నొండొరు€। గని యప్పటి యుచితభంగి గడతేర్పి తగన్‌. 162 


ప్రతిపదార్థం: మొనలన్‌=సేనలను; వినోదంబునకున్‌= వేడుక కోసం; కనుంగొనన్‌+ఏతెంచి+ఉన్న= చూడటానికి వచ్చి 
నట్టి; కర్ణుని+కడకున్‌+చని= కర్గుడి వద్దకు వెళ్ళి; హరి= శ్రీకృష్ణుడు; ఒండొరున్‌+కని= ఒకరి నొకరు చూచి; 
అప్పటి+ఉచిత+భంగిన్‌= ఆ సందర్భానికి సరిపోయే మర్యాదలు తీరు తీయాలు జరిపి; తగన్‌= తగిన రీతిని; ఇట్టు+ అనున్‌= 
ఈ విధంగా పలికాడు. 

తాత్పర్యం: ఆ సమయంలో అచటికి సేనల విన్యాసాలను చూడాలనే వేడుకతో కర్ణుడు వచ్చి ఉన్నాడు. శ్రీకృష్ణుడు 
కర్టుడి దగ్గరకు వెళ్ళి, తగిన మర్యాదగా పలుకరించి ఈ విధంగా అన్నాడు. 


విశేషం: 1. భీష్ముడు యుద్దం చేసేటపుడు తాను యుద్దం చేయనని కర్గుడు (ప్రతిజ్ఞ చేశాడు. మరి యుద్దభూమిలో కర్ణుడు 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 77 


ఎట్టా ఉన్నాడు? అనే ప్రశ్న రావచ్చును. కర్ణుడు యుద్దంలో పాల్గొనటానికి రాలేదు. (ప్రేక్షకుడుగా మాత్రమే, వినోద కాలక్షేపానికి 
మాత్రమే వచ్చాడు అనేది తిక్కన చేర్చిన వివరణ, సమాధానం. 
తే. “అమరతటినీతనూజుపై నలుక జేసి । యనికి( జొర వటె! యట్రైన నతండు సచ్చు 

నంతదా(క( బాండవులకై కొంత సమర । కేలి వేడుక జలుపుట వోలదొక్కొ!' 163 


ప్రతిపదార్థం: అమర+తటినీ+తనూజుపైన్‌= దేవతానదియైన గంగ కొడుకు భీష్ముడిపై; అలుకన్‌+చేసి= కోపం చేత; అనికిన్‌= 
యుద్దానికి; చొరవు+అటె!= నీవు యుద్దంలో చేరవట కదా!; అట్టు+ఐనన్‌= అట్లా అయితే; అత(డు= భీష్ముడు; చచ్చునంతదాకన్‌= 
మరణించు వరకూ; పాండవులకై= పాండవ పక్షంలో చేరి; కొంత= కొంత; సమర కేలి= పోరాటం అనే ఆట; వేడుకన్‌= వినోదంగా; 
చలుపుట= చేయటం; పోలదు+ఒక్కొ!= సరిపోదా! 

తాత్సర్యం: ఓ కర్ణా! భీష్ముడిపై కోపంచేత నీవు యుద్దంలో పాల్గొనటం లేదని తెలిసింది. అయితే, ఆ భీష్ముడు 
మరణించే వరకు నీవు సరదాగా పాండవపక్షంలో చేరి యుద్దం చేయగూడదా? భీష్ముడిపై నీవు పగదీర్చుకొనేందుకు 
ఇది మంచి అవకాశం. 


విశేషం: శ్రీకృష్ణుడి రాజనీతి చతురతకు ఈ వాక్యం ఒక ఉదాహరణ. కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు నీతిజ్ఞులు 
ప్రవచించారు. ఇది భేదనీతి. 


వ. అనిన విని దేవకీనందనునకు రాధానందనుం డిట్లనియె. 164 


ప్రతిపదార్థం: అనిన= శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పగా; విని= ఆలకించి; దేవకీనందనునకున్‌= దేవకి కొడుకైన శ్రీకృష్ణుడికి; 
రాధానందనుండు= రాధ కొడుకు కర్గుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 


తాత్సర్యం: అనిన ఆలకించి, శ్రీకృష్ణునితో కర్టుడు ఈ విధంగా చెప్పాడు. 


క “కినుక వొడమి గంగాపు । త్రుని కయ్యమునప్పు డనికి. దొలంగితి నేనిం 
జనుంగా; కేం గురుపతికి । చ్చిన ప్రాణం బొండువలనం జేర్వం దగునే?” 165 


ప్రతిపదార్థం: కినుక+పొడమి= కోపం వచ్చి; గంగాపుత్రుని+కయ్యము+అపుడు= గంగ కొడుకు భీష్ముడు యుద్దం చేసేటపుడు; 
అనికిన్‌= యుద్దానికి; తొలంగితిన్‌+ఏనిన్‌= తప్పుకొంటే; చనున్‌+కాక= సరిపోవచ్చు; ఏన్‌= నేను; కురుపతికి+ఇచ్చిన= దుర్యోధనునకు 
సమర్పించిన; (ప్రాణంబు= (ప్రాణము- ఉసురు; ఒండువలనన్‌= వేరొక చోటికి; చేర్చన్‌+తగును+ఏ= చేర్చటం తగునా? 


తాత్పర్యం: 'శ్రీకృష్ణా! నాకు ఏదో కోపం వచ్చి భీష్ముడి నాయకత్వంలో ఆతడు యుద్దం చేసేటప్పుడు నేను యుద్దం 
చేయనని శపథం చేశాను. అంతేకాని రారాజు అయిన దుర్యోధనుడికి ఏనాడో నా ప్రాణం సమర్పించాను. ఇక 
వేరే పక్షంలో చేరను. చేరే ప్రసక్తి లేదు. చేరటం న్యాయం కాదు. 


విశేషం: కర్గుడి స్వామిభక్తికి ఈ మాట ఉదాహరణ ప్రాయం. ఇంతేకాక- తాత్కాలిక కోప (ప్రకోపానికేమి కాని- కర్షుడికి భీష్ముడిపై 
అపారగౌరవం ఉన్నది. భీష్మ పతనానంతరం కర్షుడు భీష్ముడికి అభివాదం చేసి అతడి మన్ననలు అందుకొన్నాడు. 
వ. అనవుడు నప్పలుకులకు సంతోషించినవాండయి వాసుదేవుండు గౌంతేయులం గూడ. జనుదెంచె 


నివ్విధంబున ధర్మనందనుండు గౌరవసైన్యంబు వెడలి నిలిచి యద్దిక్కు మొగంబు సేసి యెలుం గెత్తి 
యిట్లనియె: 166 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (కర్ణుడు) చెప్పగా; ఆ+పలుకులకున్‌= ఆ మాటలకు; సంతోషించినవాండు+ఐ= ఆనందం 
చెందినవాడై; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకు- శ్రీకృష్ణుడు; కౌంతేయులన్‌+కూడన్‌+చనుదెంచెన్‌= కుంతీపుత్రులైన 
పాండవులను చేరేందుకు వచ్చాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మనందనుండు= ధర్మరాజు; కౌరవ సైన్యంబు వెడలి= 
కౌరవసేననుండి బయటకు వచ్చి; నిలిచి= నిలబడి; ఆ+దిక్కు, మొగంబు, చేసి= ఆ వైపు తన ముఖం పెట్టి; ఎలుంగు+ఎత్తి= 
కంఠస్వరం పెద్దదిగా చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని కరుడు పలుకగా, అతడి స్వామిభక్తికి సంతోషించి శ్రీకృష్ణుడు, పాండవులను చేరటానికై మరలి 
వచ్చాడు. ఈ విధంగా ధర్మరాజు కౌరవసేన నుండి వెడలి వచ్చి, ఆ సేనవైపు తన ముఖం పెట్టి, తన కంఠస్వరం 
పెద్దదిగా చేసి ఈ విధంగా (ప్రకటించాడు. 


తే. “మమ్ము నెమ్మిమైం గలయయ జిత్తంబు గలుగు । వార లెవ్వరు గలిగిన వచ్చి కలయు! 
డట్టివారిని నా తమ్ము లంతవారి । గాగ బాటింతు నెంతయు గారవమున.” 167 


ప్రతిపదార్థం: మమ్మున్‌= మమ్ము (మా పాండవ పక్షాన్ని); నెమ్మిమైన్‌= ప్రీతితో; కలయన్‌= చేరటానికి; చిత్తంబు+కలుగువారలు= 
మనస్సు ఉన్నవారు; ఎవ్వరు+కలిగినన్‌= ఎవ్వరైనా ఉన్నట్టయితే; వచ్చి+కలయు(డు= రండి చేరండి; అట్టివారిని= (ఆ విధంగా 
మా పక్షంలో చేరే వారిని); నాతమ్ములు+అంతవారిన్‌+కాంగన్‌= నా తమ్ములతో సమానులనుగా; ఎంతయున్‌, గారవమునన్‌= 
మిక్కిలి గౌరవంతో; పాటింతున్‌= చూస్తాను (అనుసరిస్తాను). 


తాత్సర్యం: 'కౌరవపక్షంనుండి మా పక్షంలోకి ఎవరయినా వచ్చి చేరితే వారికి నా హృదయపూర్వకమైన స్వాగతం. 
అట్టివారిని నేను నా తమ్ములతో సరిసమానంగా చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. 


వ. అనిన వినినీ పుత్రుండు యుయుత్సుం డేను వచ్చెద నన్నుం గలపికొను' మని పలికిన దానికిం 
బాండవాగ్రజుండు ప్రియంబందిన పలుకులు పలుకుటయును నతండు దుర్యోధనాదుల దుశ్లేష్టితంబు 
లుగ్గడించుచు( గౌంతేయుల గుణంబు లగ్గించుచు నిజసేనాసమేతంబుగా నిస్సాణాది రావంబులు 
సెలంగం జని ధర్మనందను బలంబులం గలసె; నది యట్టిద కాక సవతాలి ప్రజలు పొంద నేర్తురే? యది 
యట్లుండె; నిట్లు దన్నుం గలసిన సంతుష్టాంతరంగుం డగుచు నయ్యుధిష్టిరుండు యుయుత్వ్సునకు 
నత్యుపచార సమాచారంబులం బ్రమోదం బొనరించి. 168 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (ధర్మరాజు) చెప్పగా ఆలకించి; నీ+పుత్రుండు= నీ కొడుకు; యుయుత్సుండు= 
యుయుత్సుడు; ఏను= నేను; వచ్చెదన్‌= వస్తాను; నన్నున్‌= నన్ను; కలిపికొనుము+అని= నన్ను మీపక్షంలో చేర్చుకొనవలసింది; 
అని; పలికినన్‌= చెప్పగా; దానికిన్‌= ఆ మాటకు; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు; ప్రియంబు+అందిన= 
(ప్రీతితో కూడిన; పలుకులు+పలుకుటయున్‌= మాటలు చెప్పుట చేత; అతండు= (యుయుత్సుడు); దుర్యోధన+ఆదుల+దుస్‌ 
చేష్టితంబులు= దుర్యోధనుడు మున్నగు వారు చేసిన చెడ్డపనులు; ఉగ్గడించుచున్‌= పేర్కొంటూ; కౌంతేయుల+గుణంబులు= 
కుంతీకుమారుల మంచి లక్షణాలు; అగ్గించుచున్‌= పొగడుతూ; నిజ సేనా సమేతంబుగాన్‌= తనయొక్క సైన్యంతోపాటుగా; 
నిస్పాణ+ఆది రావంబులు+చెలంగన్‌= పెక్కు చర్మవాద్యాల ధ్వనులు విస్తరిల్లగా; చని= వెళ్ళి; ధర్మనందను+బలంబులన్‌= 
ధర్మరాజు సైన్యంలో; కలసెన్‌= చేరాడు; అది+అట్టిది+అ+కాక= అది అంతే; సవతి+ఆలి+(ప్రజలు= సవతులకు పుట్టిన సంతానం; 
పొందన్‌+నేర్తురు+ఏ?= కలిసి పొత్తుగా ఉంటారా?; అది= ఆ విషయం; అట్టు ఉండెన్‌= ఆ విధంగా ఉండుగాక; ఇట్టు= ఈ 
రీతిగా; తన్నున్‌+కలసినన్‌= తనతో చేరగా; సంతుష్ట+అంతరంగుండు+అగుచున్‌= తృప్తిపొందిన మనస్సు కలవాడై; ఆ+యుధిస్టిరుండు= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 79 


ఆ ధర్మరాజు; యుయుత్సునకున్‌; అత్యుపచార+సమాచారంబులన్‌= మిక్కిలి మర్యాదతో గూడిన సేవలతో; ప్రమోదంబున్‌+పొనరించి= 
సంతోషము కల్లించి 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా (ప్రకటించ, నీ కొడుకు యుయుత్సుడు 'నేను వస్తాను. నన్ను మీ పక్షంలో 
చేర్చుకొనండి” అని పలికిన దానికి ధర్మరాజు సంతోషించి ప్రియ వాక్యాలతో అతడికి స్వాగతం చెప్పాడు. 
యుయుత్సుడు దుర్యోధనాదులు మున్నగువారు చేసిన చెడ్డపనులను ఉద్దాటిస్తూ పాండవుల సద్గుణాలను కీర్తిస్తూ 
తన సేనలతోపాటు పాండవ సైన్యంలో చేరిపోయాడు. అప్పుడు పెక్కు వాద్యాలు ఘోషించాయి. సవతి బిడ్డలు 
- సామరస్యంగా కలిసి మెలిసి ఉండలేరు గదా అది అట్లా ఉంచుము. యుయుత్సుడు ఈ విధంగా తన పక్షంలో 
చేరినందుకు సంతోషించి, అతడికి ఎన్నో మర్యాదలు చేసి ధర్మరాజు అతడిని మన్నించాడు. 


విశేషం: 1 యుయుత్సుడు- ధృతరాష్ట్రుడికి వైశ్యభార్యవలన కలిగిన కొడుకు. 


తే. “రథముమీందికి( జనుదెంచి పృథులసైన్య | హర్షభాషణధ్వనులు( దూర్యస్వనములు 
నెగసి దివి ముట్ట మైమటు విడి తలిర్జు । నెలమి( గోదండ తూణీరములు ధరించె. 169 


ప్రతిపదార్థం: రథము మీందికిన్‌+చనుదెంచి= (ధర్మరాజు) రథాన్ని అధిరోహించి; పృథుల, సైన్య, హర్ష భాషణ, ధ్వనులున్‌= 
గొప్పదైన సేనలో సంతోషమును తెలిపే మాటల సవ్వడులూ; తూర్య స్వనములు= మంగళ వాద్యధ్వనులు; దివి ముట్టన్‌= ఆకాశాన్ని 
తాకుతూ; ఎగసెన్‌= వ్యాపించాయి; మైమణువు+ఇడి= కవచాన్ని ధరించి; తలిర్చు+ఎలమిన్‌= చిగిర్చే సంతోషంతో; 
కోదండ+తూణీరములు= విల్లు అమ్ములూ; ధరించెన్‌= తాల్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజు రథం ఎక్కి కవచం ధరించాడు. అప్పుడు ఆ గొప్పసేనలో మంగళవాద్యాలు మోగాయి. 
అతడు సంతోషంతో కవచం తొడిగి ధనుస్సు అమ్ముల పొదులు తాల్పాడు. 


విశేషం: ధర్మరాజు పాదచారియై భీష్మ ద్రోణ కృప శల్యుల కడకు వెళ్ళే ముందు కవచం తీసివేశాడు. నిరాయుధుడై నడచి 
వెళ్ళాడు. ఇప్పుడు కవచం ధరించి ఆయుధాలు చేపట్టి యుద్దానికి సిద్దం అయ్యాడు. కథాచిత్రణలో తిక్కన మహాకవికి గల 
సమ్యక్‌దృష్టికి ఇది ఒక ఉదాహరణం. 


వ. తదవసరంబున నితని తమ్ములుం దక్కటి దొరలును దమతమ రథంబు లెక్కి యెప్పటి నెలవుల నిలిచినం, 
దదీయవ్యూహంబు పూర్వప్రకార సన్నాహం బై యొప్పె నట్టియెడ రెండు బలంబులవారును బాండవులు 
దొల్లి పడినపాట్లు సెప్పికొని వగచుచు వారు సంధికై చేసిన యత్నంబు వాక్రుచ్చి మెచ్చుచు నప్పుడు 
గురుజనంబులయెడ( బాటించిన వినయంబు వర్ణించి యనురాగించుచుండి'రని చెప్పిన విని 
ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 170 


ప్రతిపదార్థం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఇతని, తమ్ములున్‌= ధర్మరాజు తమ్ములూ; తక్కటి దొరలును= తక్కిన 
దండనాథులూ; తమ, తమ, రథంబులు+ఎక్కి= తమ తమ రథాలు అధిరోహించి; ఎప్పటి+నెలవులన్‌= ఇదివరకు ఉన్నచోటులలో; 
నిలిచినన్‌= నిలబడగా; తదీయ+వ్యూహంబు= ఆ వ్యూహం (పన్నుగడ); పూర్వ, ప్రకార, సన్నాహంబు+ఐ= ఇది వరకు మాదిరిగానే 
సన్నద్దమై; ఒప్పెన్‌= విలసిల్లింది; అట్టి+ఎడన్‌= అప్పుడు; రెండు, బలంబులవారును= (కౌరవుల యొక్కయు పాండవుల 
యొక్కయు సేనలు); పాండవులు; తొల్లి= పూర్వం; పడినపాట్టు= అనుభవించిన అవస్థలు; చెప్పికొని= మాటలాడి; వగచుచున్‌= 
విచారిస్తూ; వారు= పాండవులు; సంధికై= శాంతికై; చేసిన యత్నంబు= చేసిన ప్రయత్నాలు; వాక్రుచ్చి= వచించి; మెచ్చుచున్‌= 
పొగడుతూ; అప్పుడు= ఆ సమయంలో; గురు జనంబుల+ఎడన్‌= పెద్దల యెడ; పాటించిన= అవలంబించిన; వినయంబు= 


నమ్రత; వర్షించి= పొగడి; అనురాగించుచున్‌+ఉండిరి= (ప్రేమను వెదజల్లారు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; 
ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్టు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో ధర్మరాజు తమ్ములు మిగిలినవారూ తమ తమ రథాలు అధిరోహించి లోగడ తాము 
ఉన్న చోటులకు పోయి నిలిచారు. అప్పుడు పాండవుల వ్యూహం మునుపటిలాగానే సన్నద్దమై విలసిల్లింది. ఇరు 
పక్షాలలోని సైనికులు - లోగడ పాండవులు పడిన పాట్లు చెప్పుకొని చింతిస్తూ వారు సంధి కోసం చేసిన ప్రయత్నాలు 
స్మరించి పాండవులను (ప్రశంసించారు. ఇప్పుడు పాండవులు శత్రుపక్షంలో ఉన్నపెద్దలు భీష్మ ద్రోణ కృప శల్యుల 
యెడ చూపిన పూజ్యభావాన్ని వర్ణిస్తూ (ప్రేమను వెదజల్లారు' అని సంజయుడు చెప్పగా అతడితో ధృతరాష్ట్రుడు 
ఈ విధంగా అన్నాడు. 


క. 'మానుగ ధరక్షేత్రం । బైన కురుక్షేత్రమున మహాహవమునకుం 
బూని మన బలము. బాండవ । సేనయు నిటు వన్ని యేమి సేసెం జెపుమా!' 171 


ప్రతిపదార్థం: మానుగన్‌= ప్రశస్తంగా (లెస్సగా); ధర్మక్షేతంబు+ఐన= ధర్మానికి కుదురైన నేల అయిన; కురుక్షేత్రమునన్‌= కురుక్షేత్రం 
అనే పేరుగల (ప్రదేశంలో; మహా+ఆహవమునకున్‌= గొప్ప యుద్దానికి; పూని= సిద్దమై; మన+బలమున్‌= మన సేనయు; పాండవ 
సేనయున్‌= పాండవుల సైన్యమూ; ఇటు= ఈ రీతిగా; పన్ని= తలపడి (సిద్దమై); ఏమి+చేసెన్‌+చెపుమా!= ఏ విధంగా (ప్రవర్తించాయో 
చెప్పుము. 

తాత్సర్యం: ఓ సంజయా! మన సేనలు పాండవుల సేనలు ధర్మక్షేత్రంగా సుప్రసిద్ధమైన కురుక్షేత్రం చేరి, యుద్దానికి 
సంసిద్దములై ఏమి చేశాయో నాకు వివరించి చెప్పుము. 


విశేషం: కురుక్షేత్రము= ప్రస్తుతం హర్యానాలో ఉన్న ప్రదేశం. ఢిల్లీకి ఉత్తరదిశగా, సుమారు 120 కిలోమీటర్ల దూరంలో 
ఉంటుంది. రైలుస్టేషను ఉన్నది. ఢిల్లీకి కురుక్షేత్రానికి మార్గమధ్యంలో పానిపట్టు ఉన్నది. పౌరాణిక యుగాలలో “కురుక్షేత్రం” 
సుప్రసిద్ద రణరంగం. అట్టే చారిత్రక కాలంలో పానిపట్టు. కురు అనే పేరు గల రాజు పరిపాలించిన ప్రాంతం కురుక్షేత్రం. 
క్షేత్రం అనే శబ్దానికి ప్రదేశం అని అర్థం అయినా, “క్షేత్రం” అంటే పుణ్యప్రదేశం అనే రూఢ్యర్థం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో 
జనులు చేరాలంటే అక్కడ కొన్ని వసతులు ఉండాలి. జలతృణకాస్ట్ర సమృద్ది ఉండి, విస్తీర్ణం గలిగి ఉండాలి. అట్టి ప్రదేశం 
యజ్ఞవాటికకు అనువైనది. అట్టే సంగ్రామరంగంగా ఉండదగింది. కురుక్షేత్రంలో పౌరాణిక కాలంలో యజ్ఞాలు జరిగాయి. 
అందుచేత అది 'పుణ్య క్షేత్రం” అయింది. తదుపరి ఆ ధర్మక్షేత్రం - కురుక్షేత్రంగా - సంగ్రామ రంగంగా ప్రసిద్ధికెక్కింది. 
“మానుగ ధర్మక్షేత్రంబైన కురుక్షేత్రముని అనే తిక్కన ప్రయోగం. “ధర్మ క్షేత్రే - కురుక్షేత్రే” అనే పదగుంఫనంతోనే 
సంస్కృతంలో భగవద్గీత ప్రారంభమౌతుంది. 


ఈ పద్యం నుండి భగవద్గీత ప్రారంభం. సంస్కృత భారతంలోని భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. తిక్కన తెలుగు 
సేతలో ఉన్న పద్యాలు 60 మాత్రమే. దీనినిబట్టి తిక్కన - భగవద్గీతను యథాతథంగా అనువదించ లేదని స్పష్టంగా తెలుస్తున్నది. 
మూల సంస్కృత మహాభారతం - ఏకలక్ష శ్లోక సంభృతమైన మహేతిహాసం. యావత్‌ ప్రపంచంలో అంత పెద్ద కావ్యం ఇంకోటి 
లేదు. కవిత్రయ తెలుగు భారతం మూల భారతానికి అనుసృజనమేకాని అనువాదం కాదు. తిక్కన ఆధ్యాత్మిక భాగాలను చాలా 
చోట్ల సంక్షేపించాడు. సనత్సుజాతీయాన్ని పూర్తిగా వదలివేశాడు. భగవద్గీతను వదలి పెట్టలేదుగాని - మదించి మదించి - చిన్నదిగా 
చేశాడు. తిక్కన తెలుగు గీత - సంస్కృత భగవద్గీతా సారసం[గ్రహం అని చెప్పవచ్చు. తిక్కన (వ్రాసిన భగవద్గీతా భాగంలో 
ఉన్న 60 పద్యాలలో 20 పద్యాలు సంస్కృత మహాభారతంలో _ కథాభాగానికి సంబంధించి మొదటి అధ్యాయం అర్జున 
విషాదయోగానికి చెందినట్టివే. అనగా గీతాప్రబోధాన్ని - తిక్కన కేవలం 40 పద్యాలలో సంక్షేపించినాడన్న మాట. 


వ. అనిన విని సంజయుం డతని కి ట్లను: 'దుర్యోధనుండు పాండవవ్యూహంబు గనుంగొని గురుని 
కడకుం బోయి 172 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 81 


ప్రతిపదార్థం: అనినన్‌= (ధృతరాష్ట్రుడు) చెప్పగా; విని; సంజయుండు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= ధృతరాష్టుడితో ఈ విధంగా 
చెప్పాడు; దుర్యోధనుండు= దుర్యోధనుడు; పాండవ+వ్యూహంబున్‌= పాండవులు ఏర్పరచిన సైనిక విన్యాసాన్ని; కనుంగొని= 
చూచి; గురుని+కడకున్‌+పోయి= [ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి, 


తాత్సర్యం: అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: దుర్యోధనుడు పాండవుల వ్యూహాన్ని చూచి, 
గురువైన [ద్రోణుని దగ్గరకు వెళ్ళాడు. 


తే. “చూడు మాచార్య! నీదు శిష్యుండు ద్రుపద । సుతు డమర్షినయది పాండుసుతుల సేన 
పెంపు బలుపును గలిగి యొప్పినది: యందు । భీము నర్జును( బోలిన బిరుదుమగలు. 173 


ప్రతిపదార్థం: ఆచార్య!= ఓ ద్రోణాచార్య గురుదేవ!; చూడుము; నీదు+శిష్యుండు= సి విద్యార్థి; ద్రుపద+సుతు(డు= ద్రుపదుడి 
కొడుకు- ధృష్టద్యుమ్నుడు; అమర్చిన+అది= పన్నినట్టిది; పాండు సుతుల సేన= పాండవుల సైన్యం; పెంపు= అతిశయం; 
బలుపును= బలం కూడ; కలిగి= ఉండి; ఒప్పినది= శోభిల్లింది; అందున్‌= ఎచట చూచినా సరే; భీమున్‌= భీముడిని; అర్జునున్‌= 
అర్జునుడిని; పోలిన= సాటి అయ్యే; బిరుదు మగలు= శక్తి సామర్భ్యాలుగల వీరులు. 


తాత్పర్యం: 'ఓ ద్రోణాచార్య! గురుదేవా! నీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు - ద్రుపద మహారాజు కొడుకు, పన్నిన 
వ్యూహం - పాండవ సేనా విన్యాసం వీక్షించుము. ఎంత గొప్పగా, బలంగా శోభిల్దుతున్నదో. ఆ సేనలోని వీరులు 
శక్తి సామర్భ్యాలుగలవారు. భీముడికీ అర్జునుడికీ ద్నీబైనవారు. 


వ. సాత్యకి విరాటుండు ద్రుపదుండు ధృష్టకేతుండు చేకితానుండు గాశిరాజు పురుజిత్తు కుంతిభోజుండు 
శైబ్యుండు యుధామన్యుండు నుత్తమౌజుండు నభిమన్యుండు ద్రౌపదేయులు వార లందజుం జాలు మానిసుల 
యిట్లు గూడి భీమాభిరక్షితంబగు నబ్బలంబు సాల సమర్థంబునుం బోలె మెటిసె; మన సేనా నాయకులం 
జెప్పెద; నిన్నును భీష్ముని నెన్న నేల? కృపాచార్యుం డశ్వత్థామ శల్యుండు వికర్ణుండు భూరిశ్రవసుండు 
మటియుం బెక్కండ్రు రథికులు గలరు; నానాస్త్ర కోవిదులు, వివిధయుద్ధవిశారదులు, వీర లందటు నాకై 
ప్రాణంబులు విడిచెద మని యున్నవా రిట్లు బెరసి భీష్మపరిపాలితం బయిన యీ సైన్యంబు పెద్దయు సమర్థం 
బై తో'యచున్నయది; మీరెల్లను వలయునెడల నిలిచి భీష్మునకు( గావలి గావలయు' ననిన ద్రోణుం' డట్ల 
కాక! యింత సెప్పనేమిటి? కనియె; నప్పలుకులు విని యమ్మహీపతికి( బ్రియంబు వుట్ట శాంతనవుండు 
సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన. 174 


ప్రతిపదార్థం: సాత్యకి, విరాటుండు, ద్రుపదుండు, ధృష్టకేతుండు, చేకితానుండు, కాశిరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుండు, 
యుధామన్యుండు, ఉత్తమౌజుండు, అభిమన్యుండు, ద్రౌపదేయులు= సాత్యకి, విరాటుడు, (ద్రుపదుడు, ధృష్టకేతుడు; చేకితానుడు, 
కాశిరాజు అయిన పురజిత్తు, కుంతి భోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, (ద్రౌపది కొడుకులు; 
వారలు+అందరున్‌= వారు అందరూ; చాలు+మానిసులు+అ= సమర్థులైన మనుష్యులే; ఇట్టు= ఈ రీతిగా; కూడి= కలసి; భీమ+అభి 
రక్షితంబు+అగు= భీముడిచే లెస్సగా కాపాడబడిన; ఆ+బలంబు= ఆ సేన; చాలన్‌= మిక్కిలి; సమర్థంబునున్‌+పోలెన్‌= మిక్కిలి 
బలం కలిగి నట్టిదిగా; మెజుసెన్‌= వెలుగొందుతున్నది; మన+సేనా+నాయకులన్‌= మన పక్షాన ఉన్న సేనాధిపతులను; చెప్పెదన్‌= 
చెప్పుతాను; నిన్నునున్‌= నిన్ను (ద్రోణుని); భీష్మునిన్‌= భీష్ముడిని; ఎన్నన్‌+ఏల?= (ప్రత్యేకంగా ఎంచనేల?; కృపాచార్యుండు= 
కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుండు, వికర్ణుండు, భూరి(శ్రవసుండు; మజియున్‌= ఇంకా; పెక్కండ్రు= పెక్కుమంది; రథికులు= 
రథములపై యుద్దం చేసే వీరులు; కలరు= ఉన్నారు; నానా+అ'స్త, కోవిదులు, వివిధ+యుద్ద+విశారదులు= పెక్కు మంత్రపూతములైన 


ఆయుధాలు తెలిసిన వారు, పెక్కు రకములైన యుద్దాలు చేయటంలో ఆరితేరినవారు; వీరలు+అందయిన్‌= వీరంతా; నాకై= 
నా కోసమై; ప్రాణంబులు= అసువులు; విడిచెదము= త్యాగం చేస్తాము; అని; ఉన్నవారు= ఉన్నారు; ఇట్టు= ఈ రీతిగా; 
బెరసి= సమకూడి; భీష్మపరిపాలితంబు+అయిన= భీష్ముడిచే నడుపబడుచున్న; ఈ సైన్యంబు= ఈ సేన; పెద్దయున్‌= 
ఎక్కువగా; సమర్థంబు+ఐ= శక్తి కలదై; తోయచున్నయది= మనస్సుకు అనిపిస్తున్నది; మీరు+ఎల్లరున్‌= మీరు అందరూ; 
వలయు+ఎడలన్‌= అవసరమైన స్థలాలలో; నిలిచి= నిలబడి; భీష్మునకున్‌= భీష్మునకు; కావలి+కావలయున్‌= రక్షణ 
చేకూర్చవలసింది; అనినన్‌= అని దుర్యోధనుడు; చెప్పుగా; ద్రోణుండు= ద్రోణుడు; అట్ట+కాక= అట్టే అగుగాక; 
ఇంత+చెప్పన్‌+ఏమిటికిన్‌?= ఇంతగా నొక్కి వక్కాణించటం ఎందుకు?; అనియెన్‌= అని (ద్రోణుడు పలికాడు; ఆ+పలుకులు= 
ఆ మాటలు; విని= ఆలకించి; ఆ+మహీపతికిన్‌= రాజునకు- దుర్యోధనుడికి; ప్రియంబు+పుట్టన్‌= (పీతి కలిగేటట్టుగా; 
శాంతనవుండు= శంతనుడి కొడుకు- భీష్ముడు; సింహనాదంబు= సింహగర్జన; చేసి= ఒనరించి; శంఖంబు+పూరించినన్‌= 
శంఖం ఒత్తగా. 

తాత్పర్యం: సాత్యకి, విరాటుడు, (ద్రుపదుడు, ధృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజగు పురుజిత్తు, కుంతిభోజుడు, 
శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు, శక్తిసామర్థ్యాలు గల రథికులు. భీముడిచే 
కాపాడబడుతున్న ఈ సేన మిక్కిలి బలం కలదిగా కన్పిస్తున్నది. మన పక్షంలోని సేనానాయకులను చెప్పుతాను. 
నిన్ను గూర్చి భీష్ముడి గూర్చి చెప్పే అవసరం లేదు కదా? కృపుడు, అశ్వత్చ్హామ, శల్యుడు, వికర్ణుడు, భూరి శవసుడు 
ఇంకా ఎందరో రథికులు ఉన్నారు. వీరందరు అస్త నిపుణులు. పెక్కు యుద్దాలలో ఆరితేరిన యోధులు - నాకై 
ప్రాణాలు త్యాగం చేయటానికి సంసిద్దులు. ఈ విధంగా సమకూడి, భీష్ముడి నాయకత్వంలోని మన సైన్యం 
మిక్కిలి బలంగా మనస్సుకు తోస్తున్నది. మీరందరు పూని, భీష్ముడికి రక్షణ చేకూర్చాలి. అని దుర్యోధనుడు 
చెప్పగా ద్రోణుడు సరే నీవు ఇంతగా నొక్కి వక్కాణించే అవసరం లేదు అన్నాడు. ఆ మాటలు విని, భీష్ముడు 
సంతోషించి సింహనాదం చేసి తన శంఖాన్ని ఒత్తాడు. 

విశేషం: 1. సంస్కృత భారతంలో దుర్యోధనుడు కౌరవవీరుల గూర్చి చెప్పేటప్పుడు “భవాన్‌ భీష్మశ్చ కర్షశ్చ” అని కర్ణుడిని 
కలిసి చెప్పాడు. తిక్కన కర్ణుడి పేరు చేర్చలేదు. తాత్కాలికంగా శస్త్ర సన్యాసం చేసిన కర్ణుడి పేరు ఎత్తకపోవటమే మంచిది 
అనిపిస్తుంది. 

2. సాత్యకి - కృష్ణుడి తాతగారి మనుమడు. కృష్ణుడికి వరుసకు తమ్ముడు. అర్జునుడికి శిష్యుడు. విరాటుడు - 
మత్స్యదేశరాజు. అజ్ఞాతవాస సమయంలో పాండవులకు ఆశ్రయ (ప్రదాత. అభిమన్యుడికి పిల్లనిచ్చిన మామగారు. ధృష్టకేతుడు- 
రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడు సంహరించిన శివుపాలుడి కొడుకు. చేకితానుడు - యాదవవీరులలో ఒకడు. పురుజిత్తు - 
కాశీరాజు, కుంతిభోజుడి తమ్ముడు. కుంతిభోజుడు - యాదవ ప్రభువు. కుంతికి పెంపుడు తండ్రి. శైబ్యుడు - ధర్మరాజునకు 
రెండవ భార్య దేవికకు తండ్రి. ఉత్తమౌజుడు పాంచాలరాజు కొడుకు. 

క తనతన శంఖంబును ద । క్కును గల దొరలెల్ల ననికి గొనకొని పూరిం 
చిన వివిధతూర్యనాదం । బును జెల(గె నభంబు దిశలు. బూర్లంబులుగాన్‌. 175 


ప్రతిపదార్థం: తన, తన, శంఖంబును= తన తన శంఖాలను; తక్కున్‌+కల+దొరలు+ఎల్లన్‌= మిగిలిన దండనాథులు అందరూ; 
అనికిన్‌+గొనకొని= యుద్దానికి సిద్దమై; పూరించినన్‌= ఊదగా; నభంబు= ఆకాశమూ; దిశలున్‌= దిక్కులు; పూర్ణంబులు+కాన్‌= 
నిండిపోగా; వివిధ, తూర్య, నాదంబును= బూరాలు మొదలైన పెక్కు వాద్యాల ధ్వని; చెలగౌన్‌= అతిశయించింది. 
తాత్సర్యం: సేనాపతి అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖం ఊదగా, తక్కిన దండనాథులు తమ తమ 
శంఖాలు పూరించి యుద్దానికి తమ సంసిద్దత వ్యక్తం చేశారు. ఆకాశం- దిక్కులు పిక్కటిల్లగా యుద్దవాద్యాల 
నాదంతో నిండిపోయింది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 83 


వ. అప్పుడు కృష్ణార్ణునులు పాంచజన్యదేవదత్తంబులును భీమసేనుండు పొండ్రంబున యుధిష్టిరుం 
డనంతవిజయంబును నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును పాంచాల విరాట సాత్యకి 
ధృష్టద్యుమ్నశిఖండి ప్రముఖ దండనాయకులు దమతమ శంఖంబులు( బూరించిన. 176 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కృష్ణార్ణునులు= శ్రీకృష్ణుడూ, అర్జునుడూ; పాంచజన్య+దేవదత్తంబులు= పాంచజన్యం 
అనే శంఖం, దేవదత్తం అనే శంఖం; భీమసేనుండు= భీముడు; పౌండ్రంబును= పౌం(డ్రం అనే శంఖం; యుధిస్టిరుండు= ధర్మరాజు; 
అనంత విజయంబును= అనంత విజయం అనే శంఖాన్ని; నకుల సహదేవులు= నకులుడు, సహదేవుడు; సుఘోషం, మణిపుష్పకం 
అనే శంఖాలను; పాంచాల, విరాట, సాత్యకి, ధృష్టద్యుమ్న, శిఖండి, ప్రముఖ, దండనాయకులు= (ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, 
ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన రథికులు; తమ తమ+శంఖంబులున్‌+పూరించినన్‌= శంఖాలను ఊదగా. 


తాత్పర్యం: అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. ధర్మరాజు 
అనంతవిజయం అనే శంఖాన్ని ఊదాడు. అట్లే భీముడు పౌండ్రం, నకుల, సహదేవులు సుఘోషం, మణిపుష్పకం 
ఊదారు. (ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మున్నగు రథికులు తమ తమ శంఖాలు 
ఊదారు. 


నిశేషం: 1. సింహనాదాలు, శంఖాలు పరాక్రమ ప్రకటనలో అంతర్భాగాలు. 


2. అటు భీష్ముడు - కౌరవ వీరులు సింహనాదాలు చేసి శంఖాలు పూరించారు. ఇటు పాండవ వీరులు శంఖాలు ఒత్తారు. 
ఈ విధంగా యుద్దవాతావరణం ఏర్పడింది. 


మహాకవులు కథను నడపటం, పాత్రల శీలాలు చిత్రించటం మాత్రమేకాక “వాతావరణ కల్పనకు మిక్కిలి ప్రాధాన్యం 
ఇస్తారు. భగవద్గీతోపదేశానికి ఈ వాతావరణ కల్పన పూర్వరంగాన్ని సృష్టించింది. ముసలివాడై సర్వసంగపరిత్యాగి అయిన 
మునీశ్వరుడు - వేరే పనిలేక తీరికగా తన పాద సన్నిధిని చేరిన శిష్యుడికి కన్నులు మూసికొని ఏకాంతంగా అందించిన సందేశం 
కాదు “భగవద్గీత. యుద్ద సన్నద్దమై పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం మధ్య తాత్కాలిక నిర్వేదంతో కుమిలిపోయిన వీరుడు 
అర్జునుడికి చేసిన కర్తవ్యోపదేశం భగవద్గీత. మూల సంస్కృత భారతంలోనూ తెలుగు భారతంలోనూ కూడా భగవర్గీతోపదేశానికి 
అనువైన వాతావరణ కల్పన చేయబడింది. తిక్కన 'భగవర్గీత సందేశాన్ని" సంక్షేపించాడుగాని వాతావరణ కల్పనను యథాతథంగా 
తెలుగులో నిర్వహించాడు. 


క అనయమునుగ్రం బగు త | ద్వని గాంధారేయహృదయదారణ మై పాం 
డునరేంద్ర పుత్రసైనిక | మనోరమం బగుచు( జెల(గె మనుజాధీశా! 177 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= ఓ రాజా!; అనయమున్‌= అత్యంతము, మిక్కిలి; ఉ(గ్రంబు+అగు= భయంకరం అయిన; 
తత్‌+ధ్వని= ఆ శబ్దం; గాంధారేయ, హృదయ, దారణము+ఐ= గాంధారి కొడుకులగు కౌరవుల గుండెలను చీల్చునట్టిదై; పాండు 
నరేంద్ర పుత్ర, సైనిక, మనస్‌+రమంబు+అగుచున్‌= పాండురాజు కొడుకుల సేనలలోని వారి మనస్సులను రంజింప చేసేది 
అగుచు; చెలంగెన్‌= ఒప్పినది. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పాండవులు పూరించిన శంఖాల ధ్వని, కౌరవుల గుండెలను 
చీల్చి, పాండవుల సేనల మనస్సులను రంజింప చేసింది. 


వ. తదనంతరంబ శస్త్రసంపాతంబునకు సమయం బగుటయు.గపిధ్వజుండు గాండీవంబు వుచ్చికొని గుణంబు 
సారించి బాణపాణియై నీ కొడుకులం జూచి కృష్ణునితో నిట్లనియె. 178 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; శస్త+సంపాతంబునకున్‌= ఆయుధాలు ప్రయోగించటానికి; 
సమయంబు+అగుటయున్‌= అదను ఏర్పడగా; గాండీవంబు+పుచ్చికొని= గాండీవం అనే పేరుగల విల్లు చేతిలో పట్టుకొని; 
గుణంబున్‌+సారించి= అల్లెత్రాటిని మోగించి; బాణపాణి+ఐ= బాణాలు (అమ్ములు) చేత గల వాడై; నీ కొడుకులన్‌= నీ పుత్రులైన 
దుర్యోధనుడు మున్నగు వారిని; చూచి= అరసి; కృష్ణునితోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అటు పిమ్మట, ఇంక ఆయుధాలు ప్రయోగించి, యుద్దం ప్రారంభించవలసిన సమయం ఆసన్నం 
కావటం చేత అర్జునుడు తన విల్లు గాండీవాన్ని (గ్రహించి, అల్లైత్రాటిని మోగించి, బాణములు చేతిలో నిడుకొని 
కౌరవులగు దుర్యోధనుడు మున్నగు వారిని చూచి, శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు: 


తే. “కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ । ననికి( గడంగుదునో చూచికొనగవలయు 
నరద మల్లన యుభయసైన్యముల నడిమి । నేల కటు వోవంగా నిచ్చి నిలుపు మచట.” 179 


ప్రతిపదార్థం: కౌరవులలోనన్‌= కురుసేనలో ఉన్నవారిలో; ఇప్పుడు= ఇపుడు; ఎవ్వారితోడన్‌= ఎవరితో; అనికిన్‌= యుద్దానికి; 
కడంగుదునో= పూనవలసి వస్తుందో; చూచి కొన(గ+వలయున్‌= పరీక్షించి చూడాలి; అరదము= రథాన్ని; అల్లన= మెల్లగా; 
ఉభయ+సైన్యముల+నడిమి+నేలకున్‌= రెండు సైన్యాల మధ్య ప్రదేశానికి; అటు= అదుగో ఆ వైపుగా; పోవగాన్‌+ఇచ్చి= పోయేటట్టు 
చేసి; అచటన్‌= అక్కడ; నిలుపుము= ఆపుము. 


తాత్పర్యం: 'శ్రీకృష్ణా! ఇప్పుడు కౌరవ సేనలో ఎవ్వరితో నేను యుద్దం చేయాలో నిర్ణయించుకొనాలి. రథాన్ని రెండు 
సేనలు నాకు కనిపించేటట్టుగా మధ్య (ప్రదేశం చేర్చి అక్కడ నిలుపగోరుతున్నాను. 


అర్జునుండు స్వజన సంహారంబునకు శంకించి మోహానిష్టుం డగుట (సం. 6.23.30) 


వ. అనిన గుడాకేశు పలుకులకు హృషీకేశుండు భీష్మద్రోణప్రముఖ యోధవీరులు గనుంగొనుచుండ నత్తెింగున 
రథోత్తమంబు నిలిపి యతనితో 'నీ వీ కూడిన కౌరవులం జూడు’ మనవుడు నప్పార్టుండు రెండు బలంబుల 
యందునున్నసోదర సుత మాతులాచార్యాదు లగు బంధుశిష్టజనంబుల నాలోకించి పరమకృపావేశంబున 
నత్యంత విషాదంబు నొంది, గోవిందు మొగంబు గనుంగొని 'దుర్మదాంధుం డయిన దుర్యోధను 
దుర్వినయంబున నింత వుట్టెం జూచితే! యని పలికి వెండియు. 180 


ప్రతిపదార్థం: అనినన్‌= అని (అర్జునుడు) చెప్పగా; గుడాకేశు+పలుకులకున్‌= అర్జునుడి మాటలకు; హృషీకేశుండు= శ్రీకృష్ణుడు; 
భీష్మ, ద్రోణ, ప్రముఖ, యోధవీరులు= భీష్ముడు, ద్రోణుడు మున్నగు వీరులు; కనుంగొనుచుండన్‌= చూస్తూ ఉండగా; 
ఆ+తెజంగునన్‌= ఆ రీతిగా; రథ+ఉత్తమంబున్‌= (శ్రేష్టమైన రథాన్ని; నిలిపి= ఆపి; అతనితోన్‌= అర్జునుడితో; ఈవు= నీవు; 
ఈ+కూడిన, కౌరవులన్‌+చూడుము= ఈ విధంగా చేరిన కౌరవులను వీక్షించుము; అనవుడున్‌= అని చెప్పగా; ఆ+పార్టుండు= 
ఆ అర్జునుడు; రెండు+బలంబులయందున్‌+ఉన్న= రెండు సేనలలో ఉన్నట్టి; సోదర, సుత, మాతుల+ఆచార్య+ఆదులను= 
సహోదరులు, కొడుకులు, మేనమామలు, గురువులు మొదలైన వారిని; బంధు, శిష్ట, జనంబులన్‌= చుట్టములు గొప్ప వారగు 
జనులను; ఆలోకించి= చూచి; పరమ, కృపా+ఆవేశంబునన్‌= మిక్కుటమైన దయ తనలో (ప్రవేశించడం చేత; అత్యంత 
విషాదంబున్‌+ఒంది= మిక్కుటమైన దుఃఖాన్ని పొంది; గోవిందు+మొగంబు+కనుంగొని= శ్రీకృష్ణుడి ముఖాన్ని చూచి; దుర్మ 
దాంధుండు= చెడ్డగర్వంతో గ్రుడ్డివాడు; అయిన; దుర్యోధను+దుర్వినయంబునన్‌= దుర్యోధనుడి యొక్క గర్వంవలన; ఇంత 
పుట్టెన్‌= ఇటువంటి అనర్థం దాపురించింది అనగా దారుణ యుద్దం ఏర్పడింది; చూచితి+ఏ= చూచావా!; అని పలికి= అని 
వచించి; వెండియున్‌= మరల. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 85 


తాత్సర్యం: అర్జునుడి మాటలు విని, శ్రీ కృష్ణుడు రథాన్ని రెండు సేనలమధ్య- భీష్ముడు [ద్రోణుడు మొదలైన 
వీరులు చూస్తుండగా- నిలిపి “అర్జునా! నీ కోరిక మేరకు రథాన్ని నిలిపినాను. కౌరవ వీరులను అందరినీ నీవు 
చూడవచ్చును” అన్నాడు. అర్జునుడు రెండు సేనలలో ఉన్న సోదరులను, సుతులను, బంధువులను, మేనమామలను, 
గురువులను, మిత్రులను అందరినీ చూచి, కృపావేశంతో మిక్కిలి దుఃఖానికి లోనై శ్రీకృష్ణుడి మొగం తేరిపార 
చూచి, ఇట్టా అన్నాడు: 'శ్రీకృష్ణా! చూచావుకదా! దురాశతో కన్నులుండి కూడ (గ్రుడ్డివాడైన దుర్యోధనుడి మూలాన 
ఈ మహాయుద్దం దాపురించింది అని, ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. ఇంతవుట్టె- అనే ప్రయోగం మిక్కిలి అర్ధవంతమైనది. అందులో “ఇంతటి ఘోర యుద్దం దాపురించింది, దాని వలన 
ఏర్పడే దుష్పరిణామాలు వర్లనాతీతాలు” అనే భావం ఉన్నది. ఆ భావం అర్జునుడి గుండెను కరగించింది. అందులో అన్ని పర్వత 
విజృంభణాలు, భూకంపాలు ఎన్నెన్నో ఇమిడి ఉన్నాయి. 


చ. సరసిజనాభ! బంధుజన సంతతి గయ్యపునేలం జూడంగా 
విరవిరం బోయి మేను నిడువెండ్రుక వెట్టుచు. గంప మొందె( జే 
నిరతము గాదు గాండివము, నిల్వంగ నోర్వవు గాళ్లు, నేను ని 
ష్టురతకు( జాల నొల్ల, నొక(డున్‌ మహియేలుట యేటి సౌఖ్యముల్‌? 181 


ప్రతిపదార్థం: సరసిజనాభ!= పద్మం బొడ్డులో కలవాడా! విష్ణుడవైన ఓ శ్రీకృష్ణా!; బంధు+జన+సంతతిన్‌= చుట్టాలు పక్కాలు 
అందరినీ; కయ్యపు+నేలన్‌= యుద్ధభూమిలో; చూడంగాన్‌= వీక్షించగా; విరవిరన్‌ పోయి= కూలుటకు సిద్దమై పరవశించి; మేను= 
శరీరం; నిడు+వెం(డ్రుక+పెట్టుచున్‌= _ నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో; కంపము+ఒందెన్‌= వణకింది; చేన్‌= చేతిలో; 
గాండివము= గాండివము అను పేరుగల విల్లు; నిరతము+కాదు= స్థిరంగా ఉండదు; కాళ్ళు= పాదాలు, నిల్వంగన్‌+ఓర్వవు= 
నిలబడటం లేదు; ఏను= నేను; నిష్ణురతకున్‌= కఠినత్వానికి; చాలన్‌= మిక్కిలి; ఒల్లన్‌= సమ్మతింపలేను; ఒకండున్‌= ఒక్కడు 
(ఒంటరిగా); మహిన్‌= భూమిని; ఏలుట= పరిపాలించటం; ఏటి+సౌఖ్యముల్‌= ఏ విధంగా సౌఖ్యాలు కలిగిస్తుంది? 


తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! యుద్దభూమిలో పోరాటానికి చేరిన కావలసిన చుట్టాలను అందరినీ చూడటం నాకు 
దుఃఖంగా ఉన్నది. శరీరం విడిపోయినట్లు అయి, గగురుపాటు కలిగింది. వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి. 
గాండీవం చేతిలో నుండి జారిపోతున్నది. కాళ్ళు నిలబడటం లేదు. ఈ (క్రౌర్యానికి నేను ఒడిగట్టలేను. ఇంత 
మంది చచ్చిపోయాక, ఒంటరిగా ఈ భూమిని పరిపాలిస్తే కలిగే సౌఖ్యాలు ఏపాటివి? 


విశేషం: కవిత యుగళకళ. శబ్దార్థ సమ్మేళనం. అర్హనారీశ్వర యోగంలో పార్వతీ పరమేశ్వరులవలె శబ్దం అర్థం అభేద దాంపత్యం 
యథ ఠా (నో యఖ 

నిర్వహించాలి. ఇక తెలుగు కవిత - యుగళకళలో యుగళ కళ, తెలుగు పదాలు సంస్కృత పదాలు చక్కగా చిక్కగా కలిసిపోవాలి. 

అతుకులు కన్పించకుండా. ఈ పద్యంలో శబ్దార్థాలు 'పొసగ ముత్తెపు సరుల్‌ పోహళించిన లీల” కలిసి మెలిసి కన్పిస్తున్నాయి. 


2. తిక్కన కవితా శిల్పంలోని వైలక్షణ్యం పాత్రల ఆంగిక సాత్తికాభివర్షన. చిత్తవృత్తి నిరూపణ. ప్రసన్న కథాకవితార్థయుక్తి 
నన్నయ శైలి. తిక్కనది నాటకీయ శైలి. పద్యంలో తిక్కన వర్లించిన “అర్జునుని మూర్తి ఏ చిత్రలేఖకుడు చిత్రపటంలో 
చూపించగలడు? అయితే- ఈ వర్లన అంతా సంస్కృతమూలంలో ఉన్నట్టిదే. ఇష్టమైన ఈ సన్నివేశం లభించింది. తిక్కన గంటం 
చిందులు (త్రొక్కింది. తెలుగు భారతంలో మరువరాని మధురమైన మంచి పద్యం అవతరించింది. 


3. విరవిరః త్రెళ్లుట యందలి ధ్వన్యనుకరణ.ఇతరములైన ఉదాహరణలు: ఎండ విరవిర కాసె; కటాక్ష జ్యోత్స్న విరవిర. 
కరగుచుండ; విరవిర6 ద్రెళ్లి నొవ్వ... దశకంఠుడు 


(తిక్కన నిర్వచనోత్తర రామాయణం.) 


తే. ఎవ్వరికి గాంగ ధరణియు నెల్లసుఖము. । గోరెదము వార లందటు వీరె వచ్చి 
ప్రాణములు నరములు నొల్లంబాటు సేసి । కయ్యమున( జావ నటుముట గంటి గాదె! 182 


ప్రతిపదార్థం: ఎవ్వరికిన్‌+కాంగన్‌= ఎవరి కోసమై; ధరణియున్‌= భూమియును; ఎల్ల+సుఖమున్‌= సర్ప్వసౌఖ్యం; కోరెదము= 
కావాలి అనుకుంటామో; వారలు+అందణున్‌= అంత మందీ; వీరె= వీరే; వచ్చి= అరుగుదెంచి; ప్రాణములు= అసువులు; 
అర్థములు= సంపదలు; ఒల్లంబాటు+చేసి= ఉపేక్షించి (నిరసించి); కయ్యమునన్‌= యుద్దంలో; చావన్‌+అబుముట= మరణించటానికి; 
ప్రతీక్షించడం, ఎదురుచూడ్డం; కంటి(వి)+కాదె!= చూస్తున్నావు కదా! 


తాత్సర్యం: ఎవరిని మెప్పించటానికై ఈ భూమిని సమస్త సౌఖ్యాలను కోరుకుంటామో, వారందరు పోరాటానికి 
రావటం. (ప్రాణాలు సంపదలు ఒడ్డటం, చూస్తున్నావుకదా! 


ఉ. తాతల, మామలన్‌, సుతులం దండ్రుల, దమ్ముల, నన్నలన్‌, గురు 
వ్రాతము, శిష్టకోటి, సఖివర్గము(, దుచ్చజనానురూప దు 
ర్నీతి వధించి యే. బడయు నెత్తుటం దోంగిన రాజ్యభోగముల్‌ 
ప్రీతి యొనర్చునే? యశము పెల్లొడంగూర్చునె? పెం పొనర్షునే? 183 


ప్రతిపదార్దం: తాతలన్‌= పితామహులను మాతామహులను; మామలన్‌= తల్లికి సోదరులను (పిల్లనిచ్చిన వారిని); 
సుతులన్‌= కొడుకులను, తండ్రులన్‌= పితృవర్గాన్ని; తమ్ములన్‌+అన్నలన్‌= సోదరులను; గురు+వ్రాతమున్‌= గురువుల 
సమూహాన్ని; శిష్టకోటిన్‌= మంచివారిని; సథఖి+వర్గమున్‌= మిత్రుల సముదాయాన్ని; తుచ్చ, జన+అనురూప, దుర్నీతిన్‌= 
నీచులైనవారి చెడ్డ (ప్రవర్తనను అనుసరించి; వధించి= చంపి; ఏన్‌= నేను; పడయు= సంపాదించే; నెత్తుటన్‌+తో(గిన= 
రక్తంతో తడిసిన; రాజ్యభోగముల్‌= రాజ్యపరిపాలన వలన సంక్రమించే సౌఖ్యాలు; (ప్రీతి= సంతోషం; ఒనర్చును+ఏ?= 
కలిగిస్తాయా?; యశము= క్రీర్తి; పెల్లు= మిక్కుటంగా; ఒడన్‌+ కూర్చును+ఎ?= చేకూర్చగలవా?; పెంపు= గొప్పదనం; 
ఒనర్చునే?= కలుగ చేస్తాయా? 


తాత్పర్యం: తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులనూ, గురువుల సముదాయాన్ని 
గొప్పవారిని, మిత్ర బృందాన్ని నీచమైన స్వార్థ ప్రవృత్తితో సంహరించి, నేను పొందే రాజ్యసౌఖ్యాలు - రక్తంతో 
తడిసినట్టివి నాకు ఏ సంతోషం కలిగిస్తాయి? ఎట్టి కీర్తిని తెచ్చిపెట్ట గలవు? ఏ అభ్యున్నతిని చేకూర్చగలవు? 


క అక్కడి బంధుల( జంపుచు, । నిక్కడి బాంధవులు సచ్చు టియ్యకొనుచు, నిం 
దెక్కడి పెం పొందెదణ దుది€। ద్రెక్కొను పాపంబు రణము తెరు వే నొల్లన్‌. 184 


ప్రతిపదార్థం: అక్కడి+బంధులన్‌= ఆ ఎదిరిపక్షంలో ఉన్న చుట్టాలను; చంపుచున్‌= సంహరిస్తూ; ఇక్కడి+బాంధవులు= ఇక్కడి 
చుట్టాలు; చచ్చుట= మరణించటానికి; ఇయ్యకొనుచున్‌= ఇష్టపడుతూ; ఇందున్‌+ఎక్కడి+పెంపు= ఏ చోటగల అభ్యుదయం; 
ఒందెదన్‌?= సంపాదించగలను?; తుదిన్‌= చివరకు; పాపంబు= పాపం; (తెక్కొనున్‌= వస్తుంది; రణము+తెరువు= యుద్దమార్గం; 
ఏను+ఒల్లన్‌= నేను సమ్మతించను. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 87 


తాత్సర్యం: ఎదిరిపక్షంలో ఉన్న చుట్టాలను చంపటం, ఈ పక్షంలో ఉన్న చుట్టాలు చచ్చిపోవటానికి సమ్మతించటం 
- ఇది మంచిది కాదు. దీనివలన నాకు ఏ అభ్యున్నతి రాదు. చివరకు మిగిలేది పాపం. యుద్దమార్గం నేను అంగీకరింపలేను. 
విశేషం: పాపము, పుణ్యము అనే (ప్రాతిపదికలు ప్రాచీన భారతీయ సంస్కృతి సృష్టించిన భావదీపికలు. పుణ్యం= సుకృతం 
కలది. శుభదృష్టియగు ధర్మం కలది. పవిత్రత- ధర్మము పుణ్యానికి బొమ్మ బొరుసులు. పుణ్యానికి వ్యతిరేకపదం పాపం. ఆ 
పదంలో నీచత్వం అన్యాయం ఇమిడి ఉన్నవి. పుణ్యంచేస్తే మరణానంతరం స్వర్గం. పాపం చేస్తే మరణానంతరం నరకం. 
పుణ్యపాపాలు పునర్జన్మలో కర్మసిద్దాంతంలో ముడివడి ఉంటాయి. ఇవి వ్యాఖ్యాన నిర పేక్షాలు. అక్షరాలలో నిర్వచించటం కష్టమేగాని, 
పుణ్యపాపాలు కర్మసిద్దాంతం పాటించే భారతీయులకు సులువుగా అర్థం అయ్యే పదాలు. అణువులో (బ్రహ్మాండం ఇమిడి ఉన్నట్టు 
విత్తనంలో చెట్టు అదృశ్యంగా ఉన్నట్టు పుణ్యం పాపం అనే శబ్దాలలో విశ్వజనీనమైన విపుల వేదాంతం ఇమిడి ఉన్నది. 

ఆ. ఎల్ల భువనములను నేలుట కైనను । నిట్టి క్రూరకర్మ మెట్లు సేయ 

వచ్చు. గడంగి? యెదిరివా రేమి సేసిన | మాటుసేయ నాకు మనసురాదు. 185 


ప్రతిపదార్థం: ఎల్ల+భువనములను= అన్ని లోకాలను; ఏలుటకున్‌+ఐనను= పరిపాలించుట కోసమే అయినప్పటికిని; ఇట్టి= 
ఇటువంటి; క్రూర+కర్మ=కనికరం లేని కఠోర కార్యం= (యుద్దం); ఎట్టు, చేయన్‌+వచ్చున్‌= ఏవిధంగా ఆచరించవచ్చును; కడంగి= 
పూని; ఎదిరివారు+ఏమి చేసినన్‌= శత్రువులు ఏమి చేసినా సరే; మారుచేయన్‌= (ప్రతీకార చర్య చేయటానికి; నాకున్‌= నాకు; 
మనసు+రాదు= మన సొప్పదు. 

తాత్పర్యం: ఈ భూలోకంలో ఒక భాగమైన కౌరవ రాజ్యం కోసమేగాక అన్ని లోకాలూ పరిపాలించటానికైనా 
ఇటువంటి క్రూరకర్మ- ఘోర యుద్దం- చేయలేను. ఒక వేళ శత్రువులు ఏమి చేసినప్పటికీ నాకు మారు చేయటం 
కూడా మనస్కరించదు. 


చ. అకట! నితాంతలోభమున నావల( బాటిలు కీడు గాన జా 
లక ధృతరాష్ట్రసూనులు కులక్షయ మయ్యెడుదాని కోర్టి పో 
రికి దెగి వచ్చి రన్మలుచ రెండు నెటింగెడు నీవు నేను దీ 
నికి జొర నేల? వీరి నిటు నిర్భయం జంపిన నేమి యయ్యెడున్‌? 186 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; నితాంత, లోభమునన్‌= అధికమైన దురాశతో; ఆవలన్‌= తరువాత; పాటిలు= వచ్చే; కీడు= 
నష్టం; కానన్‌+చాలక= చూడకుండగా; ధృతరాష్ట్ర సూనులు= ధృతరాష్ట్రుడి కొడుకులు- దుర్యోధనుడు మున్నగువారు; 
కుల+క్షయము= వంశనాశనం; అయ్యడు దానికిన్‌+ఓర్చి= జరిగే దానికి ఇష్టపడి; పోరికిన్‌= యుద్దానికి; తెగి= సాహసించి; 
వచ్చిరి+అన్‌= వచ్చారనే; కలుచ= తప్పు; రెండున్‌= రెండింటిని; ఎజీంగెడు= తెలిసికొనగలిగిన; నీవు= నీవు; ఏను= నేను (ఓ 
కృష్ణా నీవు నేనూ= అర్జునుడు); దీనికిన్‌= దీనిలోనికి (యుద్దంలోనికి); చారన్‌+ఏల?= (ప్రవేశించటం ఎందుకు?; వీరిన్‌= వీరిని 
(కౌరవులను); నిర్రయన్‌= దయ లేకుండగా; చంపినన్‌= సంహరించినా; ఏమి+అయ్యెడున్‌?= ఏమి జరుగుతుంది? 
తాత్పర్యం: అయ్యా! దుర్యోధనాదులు తరువాత వచ్చే నష్టం గూర్చి, వంశనాశం అవుతుందని గుర్తించకుండా; 
ఈ ఘోర యుద్దానికి సాహసించి వచ్చారు. వారి దోషం పూర్తిగా తెలిసిన నీవూ నేనూ ఇట్టి యుద్దానికి పూననేల? 
పూని దయలేకుండగా వారిని చంపి వేసినా ఏమి లాభం చేకూరుతుంది? 


క కులనాశము సేసిన€ ద । త్కులధర్మము లడ(గు నష్టకులధర్ములకుం 
గలుగును దుస్ఫంకర; మ । క్కులఘ్ను లేంగుదురు నరకకూపంబులకున్‌. 187 


ప్రతిపదార్థం: కుల నాశము+చేసినన్‌= కులమును నాశనం చేస్తే; తత్‌+కుల, ధర్మములు= ఆ కులానికి సంబంధించిన (ధర్మాలు); 
కర్తవ్యాలు; అడంగున్‌= అణగిపోతాయి; నష్టకులధర్ములకున్‌= కులధర్మాలు నష్టమైన వారికి; దుస్సంకరము+అ= చెడు సంయోగం; 
కలుగును= ఏర్పడుతుంది; ఆకులఘ్నులు= కులానికి కీడు చేసినవారు; నరక కూపంబులకున్‌= నరకంలోని గోతులలోనికి; 
ఏంగుదురు= వెళ్ళుతారు. 


తాత్పర్యం: కులనాశనం జరిగితే, కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలను నాశనం చేస్తే సాంకర్యం ఏర్పడుతుంది. 
కులానికి కీడు చేసినవారు (మరణానంతరం) నరకకూపంలో పడిపోతారు. 


విశేషం: ప్రాచీన భారతదేశంలో సమాజంలో నాలుగు ముఖ్యకులాలు ఉండేవి. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుల కులాలు. దానికి 
వర్షవ్యవస్ట అనిపేరు. (బ్రాహ్మణులు - విద్య, క్షత్రియులకు యుద్ద పరాక్రమం, వైశ్యులకు వాణిజ్యం పశుపాలన శూ(ద్రులకు సేవ 
కులధర్మాలుగా ఎంచబడ్డాయి. వర్లసాంకర్యం వలన సమాజ శ్రేయస్సుకు భంగం అని పలువురు భావించేవారు. అర్జునుడు ఆ 
అభిప్రాయాలనే వ్యక్తం చేశాడు. 

2. పుణ్యం, పాపం, నరకం, స్వర్గం గూర్చి భారతంలో పలుచోట్ల (ప్రసక్తి వస్తుంది. 

3. మహాభారతకాలంనాటికే వర్ష వ్యవస్థ బీటలు వారింది. (ద్రోణుడు పుట్టుకచేత బ్రాహ్మణుడు. చేపట్టింది క్షాత్రం. అట్లే 
అతడి కొడుకు అశ్వత్థామ, బావమరది కృపుడు. ఉపకులాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు సూతకులం. వ్యాసుడు, పరాశర మహర్షికి 
పల్లెల టేడగు దాశరాజు కూతురు సత్యవతికి సుతుడు. 


తే. ఇంత పాపంబు సేయంగ నెత్తికొందు । మయ్య? రాజ్యలోభంబున నఖిలబంధు 
జనుల వధియింప( దొడంగితి మని” రథంబు । మీందం గూర్లుండ బడియె జే యూందికొనుచు. 188 


ప్రతిపదార్థం: ఇంత+పాపంబు+చేయంగన్‌= ఇంతటి పాపం చేసేందుకు; ఎత్తికొందుము+అయ్య?= పూనుకొంటామా?; 
రాజ్య+లోభంబునన్‌= రాజ్యంమీది దురాశచేత; అఖిల+బంధుజనులన్‌= అందరు చుట్టాలను; వధియింపన్‌+తొడంగితిమి= 
చంపటానికి పూనుకొన్నాము; అని= అని చెప్పి; రథంబుమీదన్‌= రథం పైన; చేయి+ఊందికొనుచున్‌= చేతిని ఆలంబంగా చేసికొంటూ; 
(అర్జునుడు) కూర్చుండన్‌+పడియెన్‌= కూలబడి కూర్చున్నాడు. 


తాత్పర్యం: “ఇంతటి పాపం చేయటానికి పూనుకొనటమా? రాజ్యంమీద దురాశతో అందరు బంధువులను 
చంపివేయటానికి సిద్దమయ్యామే!' అని అర్జునుడు పలుకుతూ, రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకొని కూలబడి 
కూర్చున్నాడు. 


విశేషం: 1. అర్జునుడు మహావీరుడుగదా. ఇది పిరికితనం కాదా? అతడి శీలానికి- ఈ “విషాదయోగం”' ఒక కళంకం కాదా? అనే 
ప్రశ్న ఉదయించడం సహజం. దానికి ఒక సమాధానం మహాభారత రచయిత - జరిగిన దానిని జరిగినట్టు చెప్పాడు. అందులోని 
మంచిచెడ్డలు వేరే విషయం. మహాభారతాన్ని ఇతిహాసం అనటానికి ఇది ఒక కారణం. ఏతద్రచయిత రంగుపూసి సన్నివేశాలు మార్చలేదు. 
ఇక అర్జునుడి శీలానికి ఇది కళంకం కాదా? కాదు అని సమాధానం చెప్పవచ్చును. జీవితంలో ఎట్టివారికైనా సందేహాలు ఏర్పడటం 
సహజం. అవి జీవలక్షణాలు. బలచిహ్నాలు వాటిని దాటగలవాడే వీరుడు. రాయి, రప్పకు, మూఢులకు ఏ సందేహాలు రావు. బాగోగులు 
గుర్తించి స్థిర నిశ్చయం చేసికొనగలవాడే వీరుడు. ధైర్యశాలి. అర్జునుడు మహావీరుడేకాని ఘోర హంతకుడు కాదు. అర్జున విషాదయోగం 
- అతడు ఎట్టి సుకుమార హృదయుడో నిరూపిస్తున్నది. లోకోత్తర పరాక్రమంలో కరుణా(ర్థ హృదయం మారురూపంలో దాగి ఉంటుంది. 


వ. _ఇవ్విధంబున శోకసంవిగ్నమానసుండును విషాదవిహ్వలుండును బరమకరుణాభరితుండును నై 
శరశరాసనంబులు విడిచి కన్నీరు దొరంగ నూరకున్న, సవ్యసాచిం జూచి మధుసూదనుం డిట్లనియె. 189 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 89 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; శోక+సంవిగ్న+మానసుండును= దుఃఖంచేత కలతచెందిన మనస్సుగలవాడును; 
విషాద+విహ్వలుండును= శోకంచేత వశం తప్పిన వాడును; పరమ+కరుణా+భరితుండును+ఐ= గొప్ప దయతో కూడిన వాడును 
అయి; శర, శరాసనంబులు= విల్లు, అమ్ములు; విడిచి= వదలిపెట్టి; కన్నీరు+తొరంగన్‌= కంటినీరు కారుతుండగా; ఊరకున్నన్‌= 
కదలక మెదలక కూర్చుండగా; సవ్యసాచిన్‌= అర్జునుడిని; చూచి= వీక్షించి; మధుసూదనుండు= మధువు అనే రాక్షసుని 
సంహరించినవాడు- శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: ఈ విధంగా దుఃఖంచేత కలతచెందిన మనస్సుగలవాడూ శోకంచేత వశం దప్పినవాడూ, పరమ 
కరుణాపూరిత హృదయుడూ అయి విల్లూ బాణాలు వదలి కన్నీరు కారుచుండగా ఊరకున్న అర్జునుడిని చూచి 
శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. 

విశేషం: 1. భగవద్గీతలో ఇంత వరకు అర్జున విషాదయోగం. 2. ఇక్కడనుండి భగవర్గీతోపదేశం ప్రారంభం. 


క. “దెప్పరపు( జోట నీ కీ , యొప్పని విధ మెచటినుండి యొదవెను? విను మీ 

చొ ప్పవివేకులయది; యిది । దప్పించును సద్ద్గతియు నుదాత్తయశంబున్‌.” 190 
ప్రతిపదార్థం: దెప్పరపున్‌+చోటన్‌= ఆపద సంభవించినప్పుడు; నీకున్‌= నీకు; ఈ+జఒప్పని విధము= ఇటువంటి సరిపడని తీరు; 
ఎచటన్‌+ఉండి= ఎక్కడ నుండి; ఒదవెను?= ఏర్పడింది?; వినుము= ఆలకింపుము; ఈ+చొప్పు= ఈ తీరు; అవివేకుల+అది= 
మూర్భులది; ఇది= ఈ అవివేకం; సద్గతియున్‌= మంచి తీరును (ఉత్తమగతిని); ఉదాత్త4యశంబున్‌= గొప్పది పవిత్రమునైన 
కీర్తిని; తప్పించును= చెందకుండా చేస్తుంది. 
తాత్సర్యం: కానిచోట నీకు ఈ సరిపడని తీరు ఎట్టా ఏర్పడింది? ఇది అవివేకుల తీరు. నీకు తగనిది. ఈ 
అవివేకం నిన్ను సద్గతి నుండి (సరియైన మార్గం నుండి) పవిత్రమైన కీర్తి నుండి తప్పిస్తుంది. 


వ. అని మలియును. 191 
తాత్సర్యం: అని ఆగక శ్రీకృష్ణుడు మరల ఈ విధంగా అన్నాడు. 


తే. “తగునె యర్దున! యీ పెంటితనము నీకు? | దండివై లెమ్ము' మనసు పేదటిమి విడిచి; 
యనిన నట్లున్న భంగిన యల్ల నిట్లు । లనియె నాతండు పుండరీకాక్షుతోడ. 192 


ప్రతిపదార్థం: అర్జున!= ఓ అర్జునా; ఈ+పెంటితనము= ఈ ఆడంగితనం; నీకున్‌= నీకు; తగును+ఎ?= తగునా?; మనసు, 
పేదజిమి, విడిచి= మానసిక దారిద్ర్యాన్ని వదలిపెట్టి; దండివి+ఐ= గొప్పవాడవై; లెమ్ము= లేచి నిలబడు (ఉత్సాహంతో కర్తవ్య 
నిర్వహణకు ఉద్యుక్తుడవుకమ్ము); అనినన్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; అట్టు+ఉన్న, భంగిని+అ= ఎట్టా ఉన్నాడో అట్లాగే ఉండి- 
అనగా చేయి ఊతగా రథంమీద కూలబడినవాడు అట్టే ఉండి; అల్లన్‌= మెల్లగా; పుండరీక+అక్షు తోడన్‌= తెల్ల తామర పువ్వుల 
వంటి కన్నులుగలవాడితో- శ్రీకృష్ణుడితో; ఆతండు= అర్జునుడు; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు. 'ఓ అర్జునా! నీకు ఇట్టి ఆడంగితనం కూడదు. మనస్సులోని తక్కువ 
భావం విడిచిపెట్టి, గొప్పవాడవై లెమ్ము అని హెచ్చరించాడు. అర్జునుడు విషాద తన్మయత్వంతో రథంమీద 
కూలబడి కూర్చుండి ఉండే, పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 

విశేషం: పెంటి= పశుపక్ష్యాదులలో ఆడుది. మూలంలో ఉన్న మాటలు. శ్రైబ్యం మాస్మగమః పార్థ!= క్షుద్రం హృదయ దౌర్చల్యమ్‌' 
'నపుంసకత్వం' వదలుమన్నాడు. ఒకనాడు అజ్ఞాతవాసంలో అర్జునుడు ధరించిన భూమిక అది. తెలుగులో పెంటితనం- అనే 


మాటలో మనుష్యజాతిలోని స్త్రీత్వం కంటె పశుపక్ష్యాదుల లోనిది మరీ హేయమైనది అనే ధ్వని ఉన్నది. 'దండివై లెమ్ము అనే 
తెలుగులో క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప" అనే సంస్కృతంలోని ఘాటు లేదు. 


— 


సీ. 'అక్కట! పూజార్డు లగు ద్రోణ భీష్ముల | నమ్ముల నొప్పింప నగునె చెపుమ! 


మాన్యుల( జంపుట మగపాడి గాదు; భి । క్షాశనం బైన నత్యంత సుఖము; 
కడ(గి యెవ్వరి( జంపంగాం బెద్ద బ్రదుకయ్యు | నూహింప బ్రదుకు గాకుండు నాకు; 
విను మట్టి ధృతరాష్త తనయులు గారె యీ । యొడ్డిన మొనలలో నున్నవార; 


ఆ. లింద్రియముల నెల్ల నివురంగ6 జేయుచు । నడరు శోకవహ్ని యాట నేర 
దింద్రపదవి సేరె నేనియు(; గావున | భండనంబు సేయకుండువాండ. 193 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; పూజా+ అర్హులు+అగు= పూజించదగినవారైన; ద్రోణ భీష్ములన్‌= ద్రోణాచార్యుడినీ, భీష్ముడినీ, 
అము శరిన్‌= బాణాలతో; నొప్పింపన్‌+అగునె?= బాధింపతగునా?; చెపుము+అ= నీవే చెప్పుము; మాన్యులన్‌= గౌరవించదగినవారిని; 
చంపుట= సంహరించటం; మగపాడి+కాదు= పరాక్రమం ఉన్నవారికి న్యాయం కాదు; భిక్షా+అశనము= ముష్టి ఎత్తుకొని సంపాదించే 
కూడు; ఐనన్‌= అయినను; అత్యంత+సుఖము= మిక్కిలి సంతోషం; కడ(గి= పూని; ఎవ్వరిన్‌= ఎవరిని; చంపగాన్‌= సంహరించగా; 
పెద్ద+(బ్రదుకు+అయ్యున్‌= గొప్ప జీవితమే అయినప్పటికి; ఊహింపన్‌= ఆలోచిస్తే; బ్రదుకు= జీవితం; నాకున్‌+కాకుండున్‌= 
నాకు కాకుండా ఉంటుందో; వినుము; అట్టి= అటువంటి; ధృతరాష్ట్ర తనయులు+కారె= ధృతరాష్ట్రుడి కొడుకులు కారా; ఈ+ఒడ్డిన, 
మొనలలోన్‌= ఈ పన్నిన సేనలలో; ఉన్నవారలు= ఉన్న వారు; ఇంద్రియములన్‌+ఎల్లన్‌= అన్ని ఇంద్రియాలను; ఇవురంగన్‌+చేయుచున్‌= 
శుష్కింపజేయుచు; అడరు= వ్యాపించే; శోక వహ్ని= దుఃఖమనే అగ్ని; ఇంద్రపదవి+చేరెన్‌+ఏనియున్‌= ఇంద్రపదవి వచ్చిపుడు 
గూడ; ఆజన్‌నేరదు= ఆరిపోదు; కావునన్‌= కాబట్టి; భండనము 1 యుద్దం; చేయక+ఉండువాండన్‌= చేయకుండా ఉంటాను. 


తాత్పర్యం: అయ్యో! పూజార్హులైన (ద్రోణభీష్ములను బాణాలతో బాధించ తగునా చెప్పుము? మాన్యులను చంపడం 
పరా[క్రమం కాదు. అంతకంటె భిక్షాన్నమయినా మిక్కిలి సుఖకరం. పూనుకొని ఎవరినిచంపితే గొప్ప బీవితం 
అవుతుందో ఆలోచిస్తే నాకది (బ్రతుకే కాదనిపిస్తుంది. వినుము! అట్టా చంపదగని, ధృతరాష్ట్ర పుత్రులే గదా 
ఈ పన్నిన సేనలో ఉన్నవారు? అన్ని ఇంద్రియాలను శుష్కింపజేస్తూ వ్యాపించే శోకాన్ని ఇంద్ర పదవి లభించినా 
చల్లారదు. కనుక నేను యుద్దం చెయ్యలేను. 


విశేషం: ఇంద్రియాలు ఐదు. జ్ఞానేంద్రియాలు: త్వక్కు (చర్మం), చక్షువు (కన్ను) (శ్రోత్రం (చెవి), జిహ్వ (నాలుక), ఘ్రాణము 
(ముక్కు). కర్మేంద్రియాలు: వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ; మనస్సు- పదకొండో ఇంద్రియం. శబ్ద, స్పర్శ, రూప, 
రస, గంధాలు ఇం(ద్రియార్జాలు. 


వ. ఎల్ల భంగుల గురుజనంబుల నొప్పించుటకుం జాల వారిని గెలిపించుటయును మనము వారల 
గెలిచినవారల మగుటయు నను నీరెంటియందును బెద్ద మే లెయ్యది యేను గార్పణ్య దోషోపహత 
స్వభావుండను, ధర్మసమూఢచేతస్కుండనునై నిన్ను శరణు సొచ్చి యడిగెద నీశిష్యుండ నగు నన్ను 
శాసింపు, మనిన విని కలకల నవ్వి నారాయణుండు నరున కిట్లనియె. 194 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాల; గురు+జనంబులన్‌= పెద్దలను; నొప్పించుటకున్‌= బాధించటానికి; చాలన్‌= 
సమర్గుడనుగాను; వారిని+గెలిపించుటయును= వారు జయించేటట్టు చేయటం; మనము, వారలన్‌+గెలిచిన వారలము+అగుటయున్‌= 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 91 
వారిని మనం జయించటం; అను= అనే; ఈ రెంటిలోన్‌= ఈ రెండింటిలో; పెద్ద మేలు+ఎయ్యది= ఏదీ గొప్ప మేలుకాదు; 
ఏను= నేను; కార్పణ్య, దోష+ఉపహత, స్వభావుండను= నేను దీనుడను (కార్సణ్యం అనే దోషంచేత కొట్టబడిన స్వభావం 
గలవాడను); ధర్మ సమ్మూఢ+చేతస్కుండను= ధర్మం తెలియని మూఢ మనస్సుకలవాడను; ఐ= అయి; నిన్నున్‌= కృష్ణా నిన్ను; 
శరణు+చొచ్చి= ఆశ్రయించి; అడిగెదన్‌= ప్రశ్నిస్తాను; నీ శిష్యుండన్‌+అగు= నీ దగ్గర చేరి జ్ఞానం ఆర్జించే వాడిని; నన్నున్‌= 
నన్ను; శాసింపుము= ఆజ్ఞాపించుము; అనినన్‌= అని (అర్జునుడు) చెప్పగా; విని; కలకల+నవ్వి= పకపక నవ్వి; నారాయణుండు= 
విష్ణువు- శ్రీకృష్ణుడు; నరునకున్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'అన్ని విధాలా ఆలోచించి చూ స్తే, పెద్దలను నొప్పించటం మంచిది కాదు. వారు మనలను జయించినా, 
లేదా మనం వారిని జయించినా, కర పెద్ద తేడా లేదు. రెండూ దుఃఖకారణాలే. నేను దీనుడను. నేను నీ 
శిష్యుడను. జిజ్ఞాసువను. ధర్మం తెలియని మూఢుడను. నాకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలుపవలసినది” అని 
అర్జునుడు అనగా విని శ్రీకృష్ణుడు కలకల నవ్వి ఈ విధంగా అన్నాడు: 


విశేషం: 1. నవ్వులలోని వైవిధ్యం గుర్తించి ప్రయోగించిన కవి తిక్కన. 2. కలకల- నవ్వుకు ధ్వన్యనుకరణం. 


చ. “వగవంగ నేమియుం దగనివారికినై హృదయంబు గుందంగా 
వగచెదు; బుద్ది మాటలును వావిరి నాడెదు నీవు, పండితుల్‌ 
వగతురె యున్నవారికి నవశ్యవిధేయత. జన్నవారికిం; 
దెగు వగలెల్ల( జిత్తము ప్రదీప్త వివేకమయత్వ మొందినన్‌.” 195 


ప్రతిపదార్థం: వగవంగన్‌+ఏమియున్‌+తగని వారికిన్‌+ఐ= ఏమాత్రం దుఃఖించవలసిన అవసరం లేనివారి కోసం; హృదయంబు= 
గుండె; కుంద(గాన్‌= విషాదం చెందగా; వగచెదు= దుఃఖిస్తున్నావు; బుద్ది+మాటలును= ((ప్రజ్ఞావాదములను) తెలివితేటలతో 
మెరసే పలుకులు; వావిరిన్‌= అధికంగా; ఆడెదు= పలుకుతున్నావు; పండితుల్‌= తెలిసినవారు (జ్ఞానం కలవారు); ఉన్నవారికిన్‌= 
జీవించి ఉన్నవారికోసం; అవశ్య+విధేయతన్‌= తప్పనిసరిగా; చన్నవారికిన్‌= మరణించిన వారి కోసం; వగతురు+ఎ= దుఃఖిస్తారా? 
(దుఃఖించరు); చిత్తము= మనస్సు; ప్రదీప్త, వివకమయత్వము+జఒందినన్‌= వెలుగొందే ప్రాజ్ఞతతో కూడింది అయితే; 
వగలు+ఎల్లన్‌= దుఃఖాలన్నీ; తెగున్‌= తొలగి పోతాయి. 


తాత్సర్యం: ట్ట మాత్రం దుఃఖించదగని, వారి కోసం హృదయం 'క్రుంగగా దుఃఖిస్తున్నావు. నీవు తెలివైన మాటలు 
ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఉన్నవారికి (బ్రతికున్నవారికి), విధివశంచేత తప్పనిసరిగా చన్నవారికి (చనిపోయినవారికి) 
పండితులు దుఃఖిస్తారా? మనసు ఉజ్జ్వలమైన వివేకంతో కూడిన దయితే దుఃఖాలన్నీ నశిస్తాయి. 


విశేషం: సంస్కృత భగవద్గీతలో ఉన్న 'ప్రజ్ఞావాదము” అన్న పదాన్ని తిక్కన 'బుద్ది మాటలు” అని తెనిగించాడు. అర్జునుడి మాటలలో 
NM By ఠా జ 

'తెలివి తేటలు” ఉన్నాయి. చిత్తమునకు కావలసింది వెలుగు. ఆ వెలుగు 'వివేకం'. చిత్తం (ప్రదీప్తమైనప్పుడు వివేకపూరితమైన 

జ్ఞానం లభిస్తుంది. అతడే అచ్చమైన జ్ఞాని. పండితుడు. 


వ. అని పలికి పార్టునిం బరమ జ్ఞానంబునకు( గారణంబు లగు వాక్యంబులు వినుటకుం జొనిపి, 
యద్దేహంబునందు బాల్యంబు యౌవనంబు వార్థకంబుననం గలుగు నవస్థలం బొందినట్లు జీర్ణంబులైన 
వస్తంబులు విడిచి నూతనంబు లైన వానిం గైకొనిన చాడ్పుననుంగాని దేహాంతరగమనం బాత్మహానిం 
తేయబనియం బుట్టువు. జావు నను నివి లేమిం జేసి శరీరంబు వోలె శస్రచ్చేదనంబు మొదలైన 
వికృతికారణంబులకు నాత్ముండు లోను గాం డనియు నప్పురుషుండు నొప్పించువాండును నొప్పింప 


బడియెడు వాండును గా డనియుం జెప్పి మఖియు ననేక వాక్యంబుల నాత్మకు నభావంబును శరీరంబునకు 
భావంబును గలుగమి దెలిపి యాత్మతత్వంబు శాశ్వతం బగుట యెలింగించి యిట్లనియె. 196 

ప్రతిపదార్థం: అని, పలికి= అని (శ్రీకృష్ణుడు) చెప్పి; పార్టునిన్‌= అర్జునుడిని (పృథాకుమారుడిని); పరమ+జ్ఞానంబునకున్‌= 
అన్నిటి కంటె మిక్కుటమైన జ్ఞానానికి; కారణంబు+అగు= మూలహేతువులైన; వాక్యంబులు= సార్థకమైన పలుకులు; 
వినుటకున్‌+చొనిపి= ఆలకించేటట్లు చేసి; ఈ+దేహంబునందున్‌= ఈ శరీరంలో; బాల్యంబు= చిన్నతనం (శైశవం); యౌవనంబు= 
పడుచుతనం; వార్దకంబును= ముసలితనం; అనన్‌+కలుగు+అవస్థలన్‌= అని చెప్పదగిన శారీరక స్థితిగతులను; పొందినట్లు= 
అనుభవించేటట్లు; జీర్లంబులు+ఐన, వ(స్తంబులు= చినిగిపోయిన బట్టలు; విడిచి= వదలిపెట్టి; నూతనంబులు+ఐన= (క్రొత్తవి 
అయిన; వానిన్‌= వాటిని; కైకొనిన+చాడ్సుననున్‌= స్వీకరించిన విధంగా; దేహ+అంతరగమనంబు= ఇంకొక శరీరాన్ని (పొందటం, 
చేరటం); ఆత్మ+హానిన్‌+చేయదు+అనియున్‌= ఆత్మకు కీడు చేయదు అనియును; పుట్టువు, చావు+అను+ఇవి+లేమిన్‌+చేసి= 
జననం మరణం అనేవి లేవు కాబట్టి; శరీరంబు+పోలెన్‌= దేహంవలె; శస్త+ఛేదనంబు= ఆయుధాల వలన చీల్చబడటం; 
మొదలు+ఐన= మొదలైన (మున్నగునట్టి; వికృతి+కారణంబులకున్‌= వికారహేతువులకు; ఆత్ముండు= ఆత్మ; 
లోను+కా(డు+అనియున్‌= బద్దుడు కాడనీ; ఆ+పురుషుండు= ఆ ఆత్మ(ఆత్ముండు); నొప్పించువాండును= బాధించేవాడున్నూ; 
నొప్పింపన్‌+పడువా(డును= బాధించబడే వాడున్నూ; కాడు+అనియున్‌= కాడు అనీ; చెప్పి= పలికి; మజీయున్‌= ఇంకా; 
అనేక+వాక్యంబులన్‌= పెక్కు వాక్యాలతో; ఆత్మకున్‌= ఆత్మకు; అభావంబును= లేకపోవటం; శరీరంబునన్‌= దేహానికి; 
భావంబును= అస్తిత్వమునూ (ఉండటమూ); కలుగమి= కలగకపోవటం; తెలిపి= తెలియచేసి; ఆత్మతత్తంబు= ఆత్మయొక్క 
స్వరూపం; శాశ్వతంబు+అగుట= స్థిరంకావటం; ఎటీంగించి= తెలిపి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్త్యజ్ఞానం ఉపదేశించాడు. మానవదేహం బాల్యం, యౌవనం, వార్హకం అనే 

oe: జ Sy ఠా 
అవస్థలు పొందినట్టుగా చినిగిపోయిన పాత బట్టలు విడిచి క్రొత్త బట్టలు ధరించినట్టు ఆత్మ ఒక దేహాన్ని విడిచి 
మరియొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతరగమనం వలన నశించదు. నశించేది శరీరం మాత్రమే. ఆత్మకు 
పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హాని చేయలేవు. ఆత్మ (పురుషుడు) బాధించేవాడు 
కాడు; బాధను పొందేవాడూ కాడు.” ఆత్మకు అభావం లేదు. ఆత్మ శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం 
లేదు. ఈ విధంగా పెక్కు భంగుల శ్రీకృష్ణుడు ఆత్మతత్త్యం అర్జునుడికి వివరించి చెప్పాడు. 


విశేషం: 1. మూల సంస్కృత భారతంలో చాలా విపులంగా ఉన్న ఆత్మ తత్త్యం తిక్కన తెలుగులో ఎంతో కుదించివేశాడు. 
2. 'పురుషుడు' అనే శబ్దం ఈ (ప్రకరణంలో ఆత్మకు పర్యాయపదంగా చెప్పబడింది. 
3. అవస్థలు పెక్కు రకాలు. ఈ పద్యంలో చెప్పబడినట్టివి బాల్యం, యౌవనం, వార్తకం మాత్రమే. 
యఖ ల o] 

బాల్యం- పుట్టినప్పటి నుండి అయిదేండ్ల వరకు. 
కౌమారం- ఆరేండ్ల నుండి ముప్పయి ఏండ్ల వరకు. 

భా ౧ 
యౌవనం- ముఫ్టైఏండ్ల నుండి యాభై సంవత్సరాల పర్యంతం. 
వార్లకం- ఏబదేండ్ల పిదప వయసు. 

ఠా Cr 
vA v4 చ అక్ష 
శ్రీకృష్ణు( డర్దునునకు( దత్వజ్ఞానోపదేశంబు బయుట (సం. 6-24-19) 


ఆ. ఇట్టు లగుటం జేసి యెవ్వరి దెసకు శో । కంబు€ బొంద గారణంబు లేదు; 
జీవుం డెల్లభంగి( జెడియెడువాండు గా6। దలంచితేని వగవవలదు మున్ను 197 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 93 


ప్రతిపదార్థం: ఇట్టులు+అగుటన్‌+చేసి= ఈ విధంగా ఉన్నది కాబట్టి; ఎవ్వరి+దెసకున్‌= ఎవరి యెడలను; శోకంబున్‌= దుఃఖాన్ని; 
పొందన్‌= అనుభవించటానికి; కాణంబు+లేదు= హేతువు లేదు; జీవుండు= ఆత ఖై ఎల్లభంగిన్‌= ఏ విధంగానూ; చెడియెడువాండు+కాన్‌= 
చెడిపోయేవాడు అని; తలచితి(వి+ఏని= అనుకుంటే; మున్ను+అ= మున్నె; వగవన్‌వలదు= దుఃఖించవలసిన అవసరం లేదు. 


తాత్సర్యం: ఈ కారణం చేత, ఎవరి కోసమూ శోకించవలసిన అవసరం లేదు. ఒకవేళ జీవుడు చెడేవాడే అని 
అంగీకరించినా శోకించవలసిన అగత్యం అసలే లేదు. అది సహజ పరిణామం అని సరిపెట్టుకొనాలి. 
విశేషం: ఈ పద్యానికి సంస్కృత మూల శ్లోకం 
శ్లో॥ “అథ చైనం నిత్యజాతం । నిత్యంవా మన్యసే మృతమ్‌, 
తధథా2పి త్వం మహాబాహో । నైనం శోచితు మర్హసి.” (భ.గీ.2.26) 


ఎల్లప్పుడు ఆత్ముడు పుట్టేవాడనీ, గిట్టేవాడనీ నీవు తలపోస్తే ఇక అటువంటప్పుడు దుఃఖానికి తావే లేదు కదా. ఇది మాట 
వరుసకు, వాదం కోసం అంగీకరించిన ప్రాతిపదిక మా(త్రమే. ఆత్మ, నిత్యం, శాశ్వతం అని నిష్కర్షగా భగవద్గీతా ప్రోక్రమైన అభిప్రాయం. 


క. పురుషుడు సెడు ననువాండును, । బురుషుండు సెటుచు నని పలుకు పురుషుండును న 
య్యిరువురు నవివేకుల; య । ప్పురుషు(డు సెటుపండు సెడండు భుజవీర్యనిధీ! 198 


ప్రతిపదార్థం: భుజ+వీర్య+నిధీ!= బాహుపరా(క్రమానికి నెలవైనవాడా! ఓ అర్జునా!; పురుషుండు= ఆతు శ్రండు; చెడును+అనువాండును= 
నశిస్తాడు అని చెప్పేవాడున్నూ; పురుషుండు= ఆత్ముడు; చెజుచున్‌= నశింప చేస్తాడు; అని+పలుకు= అని చెప్పే; పురుషుండును= 
మానవుడున్నూ; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ; అవివేకులు+అ= అవివేకులే! మూఢులే; ఆ+పురుషుండు= ఆతు డు; చెణుపండు= 
నాశనం చేయడు; చెడండు= నళించడు. 


తాత్పర్యం: ఓ అర్జునా! ఆత్ముడు నశిస్తాడు అనేవాడూ, ఆత్ముడు నశింపచేస్తాడు అనేవాడూ- ఇరువురూ అవివేకులే. 
ఆత్మ నశించదు, ఎవరినీ నాశనం చేయదు. 


నిశేషం: ఈ పద్యంలో పురుషుడు అనే శబ్దం - మనుష్యుడు అనే అర్ధంలో ఒకచోట- ఆత్మ అని మూడుచోట్ల ప్రయోగించబడింది. 
మొదటి పంక్తిలో పురుషుడు అంటే ఆత్మ. రెండవ పాదంలో పురుషుడు మొదటి పదానికి అదే అర్థం. రెండవ పాదంలో యతిస్థానంలో 
ఉన్న పురుషుడు అనే శబ్దానికి మనుష్యుడు అని అర్థం. నాలుగో పాదం మొదటి శబ్దం - పురుషుడు అనే మాటకు ఆత్మ అని అర్థం. 


క _ పురుషుండన వే జొకండే। పురుషోత్తముం డైన యేన; పురుషోత్తమతా 
స్పురణకు. బురుషత్వం బను । మెరమెర గల; దదియ కాదె మెయికొను. గ్రియకున్‌. 199 


ప్రతిపదార్థం: పురుషు(డు+అనన్‌= ఆత్ముడు అనగా; వేణు+ఒకండే?= వేరే ఇంకొకడా?; పురుష+ఉత్తము(డు+ఐన= 
పురుషులలో గొప్పవాడైన; ఏను+అ= నేనే; పురుషోత్రమతా+స్సురణకున్‌= పురుషోత్తమత్వం అభివ్యక్తం అయ్యేందుకు; 
పురుషత్వంబు= ఆత్మత్వం; అను+మెరమెర= అనే తళతళల కాంతి; కలదు= ఉన్నది; అది+అ= అదియ- అదే; క్రియకున్‌= 
పనిచేయటానికి; మెయికొనున్‌+కాదె!= పూనుకొంటుంది కదా! 


తాత్సర్యం: పురుషుడు, ఆత్మ అంటే నేనే; వేరొకడు కాడు. పురుషోత్తమత్వం అభివ్యక్తం కావటానికి ఆత్మత్వస్ఫూర్తి 
ఉంటుంది. అదే సర్వ(క్రియలకూ పూనుకొంటుంది. 


విశేషం: 1. పురుషుడు- పురుషోత్తముడు అనేది శాబ్దిక వ్యత్యాసమేగాని పురుషుడు- పురుషోత్తముడు అనేది అభేదాధ్యవసాయమే 
అని ఈ పద్యం చెపుతోంది. అంతేగాక- ఆ పురుషోత్రముడు ఎవరు? తానే అని శ్రీకృష్ణుడు నొక్కివక్కాణించాడు. 


తిక్కన - అద్వైతి అని చెప్పవచ్చు. భగవద్గీతలోని శ్రీకృష్ణ వాక్యాలకూ, మత(త్రయకర్తలు ఎవరికి అనుకూలమైన వ్యాఖ్యలు 

వారు చేశారు. 
వ. అని వెండియు వివిధవాక్యంబుల నాత్మునకు బాధ్యబాధకత్వంబులు లే కునికి వివరించి వివ్వచ్చునకుం 
గృపాశోకంబులకు మూలంబు లగు నహంకారంబులు వారించి, యతనికి రగోత్సాహంబునకుం గారణం 
బైన స్వకర్మావలంబనంబు వదలం దగమి దెలియుటకు వలయు వాక్యంబులు పెక్కు లుపన్యసించి.200 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; వెండియున్‌= మరియు; వివిధ+వాక్యంబులన్‌= పెక్కు వాక్యాలలో; ఆత్మునకున్‌= 
పురుషుడికి; బాధ్య, బాధకత్వంబులు= బాధను పొందటం బాధను కలిగించటం; లేకునికి= లేకపోవటం; వివరించి= ప్రస్ఫుటంగా 
చెప్పి; కృపా+శోకంబులకున్‌= దయకు దుఃఖానికి; మూలంబులు+అగు= కారణాలు అయిన; అహంకారంబులు= అహంకార 
మమకారాలు; వారించి= తొలగించి; అతనికిన్‌= (అర్జునుడికి); రణ+ఉత్సాహంబునకున్‌= యుద్దం చేయాలనే ఆవేశంతో కూడిన 
అభిలాషకు; కారణంబు+ఐన= హేతువైన; స్వకర్మ+అవలంబనంబు= కర్తవ్య నిర్వహణం; వదలన్‌+తగమి= వదలి పెట్టటం మంచిది 
కాదని; తెలియుటకున్‌= తెలిసికొనేందుకు; వలయు= అవసరమైన; వాక్యంబులు= సార్థకమైన మాటలు; పెక్కులు= అనేకాలు; 
ఉపన్యపించి= వివరించి చెప్పి. 


తాత్సర్యం: అని మరల ఎన్నో వాక్యాలతో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. “ఆత్మకు బాధింపబడటం 
లేదు. బాధించటమూ లేదు అని వివరించాడు. అర్జునుడి కృపావేశానికీ దుఃఖానికీ మూలం అతడి అహంకార 
మమకారాలే గనుక వాటిని తొలగించాడు. అర్జునుడు చేయవలసిన పని యుద్దానికి తగిన స్వకర్మావలంబనం. 
దానిని వదలరాదు అని తెలియటానికి తగిన వాక్యాలు ఎన్నో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపన్యసించాడు. 


నిశేషం: 'అని వెండియు వివిధ వాక్యంబులన్‌ అని తిక్కన వ్రాశాడు. అయితే ఆ వివిధ వాక్యాలు ఏమిటో తిక్కన చెప్పలేదు. 
అవి అన్నీ అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని గావించాయి అని మాత్రం చెప్పాడు. దీనిని బట్టి తిక్కన బుద్దిపూర్వకంగానే భగవద్గీతను 
సాంతంగా అనువదించలేదని తేలుతున్నది. 
క సమరంబు రాజులకు ను । త్తమకర్మం బది; యపావృతస్వర్గ ద్వా 

రము సుమ్ము; లెమ్ము! దగ6 గ । య్యము సేయుము; దీనికేల యనుమానింపన్‌? 201 
ప్రతిపదార్థం: సమరంబు= యుద్దం; రాజులకున్‌= క్షత్రియులకున్‌; ఉత్తమ+కర్మంబు= మంచి పని -మేటి కర్తవ్యం; అది= యుద్దం; 
అపావృత, స్వర్గ, ద్వారము= తెరువబడిన స్వర్గం యొక్క తలుపు; సుమ్ము= సుమా!; లెమ్ము= లేచి నిలబడుము; (కర్తవ్యానికి 
పూనుకో); తగన్‌= తగునట్టుగా; కయ్యము+చేయుము= యుద్దం చేయుము; దీనికిన్‌= ఈ విధంగా యుద్దం చేయటానికి; 
ఏల+అనుమానింపన్‌?= సందేహం ఎందుకు? 
తాత్సర్యం: క్షత్రియులకు ముఖ్యకర్తవ్యం యుద్దం. దానివలన స్వర్గం లభిస్తుంది. లెమ్ము. యుద్దం చెయ్యి. 
సందేహించవద్దు. 
విశేషం: 1. యుద్దంలో మరణించేవారు (అనగా వారి ఆత్మలు) స్వర్గంలోకి చేరుతాయనే ఆ ప్రాచీన విశ్వాసాన్ని భగవద్గీత 
అంగీకరించిందా? అసలు స్వర్గనరకాలు ఉన్నాయా?; అధర్వ వేదంలో: 

శ్లో॥ “న మోక్షో నభసః పృష్టే | న పాతాళేన భూతలే, 

సర్వాశా సంక్షయే చేతః । క్షయో మోక్ష ఇతీర్యతే. స్ట 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 95 


మోక్షం అనేది ఆకాశం వెనుక గాని పాతాళ లోకంలోగాని భూమి మీద గాని ఉండే ఒక స్థాన విశేషం కాదు. ఆశాపరివృతమైన 
చిత్తవృత్తి నశించటమే నిజమైన మోక్షం. - “నున ఏన నునుష్యాణాం కారణం బంధ మోక్షయో?- అని చెప్పబడింది. భగవద్గీతలో 
చెప్పబడిన “స్వర్గ నరకాలు”, స్థాన విశేషాలుగా కాకుండా వాచ్యార్థంలో కాకుండా, జౌపచారికంగా యౌగికార్థంలో మానసికమైన 
అనుభూతులుగా స్వీకరించవచ్చును. 


క ఫలముల యెడ బ్రహ్మార్సణ | కలనపరుం డగుచు. గార్యకర్మము నడపన్‌ 
వలయుం దత్త్వజ్ఞానము । తలకొనినం గర్మశమము దానై కలుగున్‌. 202 


ప్రతిపదార్థం: ఫలముల+ఎడన్‌= ఫలితాల పట్ల; (బ్రహ్మ+అర్సణ, కలన, పరుండు+అగుచున్‌= పరమాత్మకు అంకితం చేసినవాడు 
అవుతూ; కార్య+కర్మము= కర్తవ్యమును; నడపన్‌+వలయున్‌= నెరవేర్చాలి; తత్తజ్ఞానము= ఆధ్యాత్మిక విద్య; తలకొనినన్‌= ఏర్పడితే; 
కర్మశమము= కర్మ వినాశనం; తాను+ఐ+కలుగున్‌= దాని అంతట అదే ఏర్పడుతుంది. 


తాత్పర్యం: ఫలితాల యెడ మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు జయాపజయాలు భగవదర్పితం 
చేయాలి. తత్ప్యజ్ఞానం లభిస్తే ఇక కర్మనాశనం తానంతట అదే కలుగుతుంది. 


విశేషం: ఈ పద్యం - తిక్కన వ్రాసిన భగవద్గీతకు కేంద్ర గరిమనాభి. ఇది భగవద్గీతాసారసం(గ్రహం అన దగిన పద్యం. ఇందులోని 


అంశాలు: 


1 కార్యకర్మము= చేయవలసినపని- ధర్మం= కర్తవ్యం చేయాలి. అయితే జయాపజయాలతో కర్తవ్యానికి సంబంధం లేదు. 
ఉండకూడదు. నిజానికి నరుడు కర్తవ్యం చేయగలడుగాని- ఆశించిన ఫలం- విజయం చేకూరవచ్చును. చేకూరక పోవచ్చును. 
చేయవలసిన పని చేస్తే చాలు. ఆ తృప్తి చాలు. అదే పరమార్థం. అట్టివాడే కర్మయోగి. జయం వచ్చినా, అపజయం సంఫప్రాప్తించినా, 
అతడు కృతకృత్యుడే. 

ఇక కర్మ చేయకుండా ఏ మానవుడూ ఉండలేడు గదా!. ఏ పనీ చేయని వాడు - అనుకొన్న వాడు కూడా ఏదో పని 
చేయక తప్పదు. ఊపిరి పీల్చటం కూడా ఒక పనే కదా. ఎన్ని పనులు చేసినా, ఏ పనీ చేయనివాడే యోగి. దోషికి మరణ శిక్ష 
విధించాడు అనుకుందాం ఒక న్యాయమూర్తి. అతడు హంతకుడా? కాడు. అట్టే యుద్దం చేసి ఎంత మందిని చంపినా సరే 
- కర్తవ్యం నిర్వహించిన వీరుడు కారకుడు కాడు. ఎవరినీ చంపనట్టే. ఈ పద్యంలో ఇంకో చక్కని చిక్కని పదగుంఫన ఉన్నది. 
అది 'కర్మశమము'. 

కర్మ అనే శబ్దానికీ - పని చేసే (క్రియ అని వ్యావహారికమైన అర్థం. భగవర్గీత పరిభాషలో- “కర్మ సిద్దాంతం”లో కర్మకు 
విపులమైన అర్థం ఉంది. భగవద్గీతలో కర్మ మూడు విధాలుగా వింగడింపబడింది. 

న “కర్మణో హ్యపి బోద్దన్యం 1 బోద్దవ్యం చ వికర్మణః, 

౧ (>) (స 

అకర్మణ శ్చ బోద్దన్యం గహనా కర్మణో గతికి (భ.గీ.4-17) 

కర్మరీతులు గ్రహించటం కష్టం. అన్ని పనులు చేసే గృహస్టుడు, సర్వసంగపరిత్యాగియెన సన్న్యాసి సమానులే. “తత్త్యజ్ఞానం' 
J తలకొన్న యెడల. ఇక్కడ వినోభా భావేగారి వ్యాఖ్యానం సం[గ్రహింప దగినట్టిది. “కర్మ - వికర్మ - అకర్మ, ఈ మూడు శబ్దములును 
నాల్గవ అధ్యాయంలో చాలా మహత్యం కలవి. కర్మ అనగా స్వధర్మాచరణ యొక్క స్టూలరూపం. ఈ బాహ్యకర్మలో చిత్తమును 
లగ్నం చేయటమే వికర్మ. మనం ఎవరికైనా నమస్కరించినపుడు శిరమువంచే బాహ్యక్రియతోపాటే లోపలి మనస్సును కూడా 
వినయంతో వంచక పోతే ఆ బాహ్య(క్రియ వ్యర్థం. 

(53. 

'తత్త్వజ్ఞానము తలకొనిని యెడల అనగా- “జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి 1 భస్మసాత్కురుతే తథా” - భ.గీ. 4-37 జ్ఞానాగ్ని, 

సర్వకర్మలను భస్మం చేయగలదు. ఉదాహరణకు కట్టె ఉన్నది. అది అగ్నిదగ్గమైనపుడు మిగిలేది బూడిద. కర్ర కాదు. 


“తత్త జ్ఞానం తలకొనిన యెడల” అర్జునుడు చేసే యుద్దకర్మ - కర్మ కాదు. అది జ్ఞానాగ్ని అనే వికర్మ వలన - “అకర్మ' 
ఐపోతుంది. అర్జునుడు అప్పుడు ఏ పనీ చేయనట్టి సర్వసంగపరిత్యాగియెన సన్నాసితో సముడు. తత్తజ్ఞానం వలన 'కర్మ శమము” 
కర్మవినాశనం సంభవిస్తుంది. ఈ విధంగా జ్ఞాని పుణ్యపాపాలకు అతీతుడు కాగలడు. 


వ. అని మఖియు నీదృశంబు లగు వాక్యంబు లనేకంబు లనుగ్రహించుచు వివిధప్రకారంబుల వికల్పించి 
విజయుం డడిగిన వాని కెల్ల సదుత్తరంబు లిచ్చి సందేహంబు వాపుచు. 203 


ప్రతిపదార్థం: అని మజియున్‌= అని చెప్పి మరల; ఈదృశంబులు+అగు= ఈ రీతి వయిన; వాక్యంబులు+అనేకంబులు= 
పెక్కు వాక్యాలు; అను[గ్రహించుచున్‌= దయతో చెప్పుతూ; వివిధ+(ప్రకారంబులన్‌= పెక్కురీతుల; వికల్పించి= ఇది అదీ అని 
విభజించి చెప్పి; విజయుండు= అర్జునుడు; అడిగిన వానికిన్‌+ఎల్లన్‌= వేసిన ప్రశ్నలు అన్నింటికీ; సత్‌+ఉత్తరంబులు= మంచి 
సమాధానాలు; ఇచ్చి= చెప్పి; సందేహంబు+పాపుచున్‌= అనుమానాలు పోగొట్టుతూ. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు మరల ఈ విధమైన వాక్యాలను పెక్కింటిని దయతో చెప్పి, అనేక మార్గాలు వివరించి, 
అర్జునుడు అడిగిన (ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పి, అతడి అనుమానాల నన్నిటినీ పోగొట్టాడు. 


విశేషం: 1. వివిధ ప్రకారంబులు, వికల్పించి= ఎన్నో మార్గాలు తాత్తిక దర్శనాలు వివరించి అని అర్హం; భగవద్గీత మూలంలో 
18 అధ్యాయాలు. అర్జున విషాదయోగం - సాంఖ్యయోగం-కర్మయోగం మున్నగునవి మూలంలో ఉన్నాయి. తిక్కన అన్నిటినీ 
పృథక్కరించి చెప్పలేదు. భగవద్గీత ముముక్షువులు అందరికీ ఏకైక తరణోపాయం (ప్రవచించలేదు. అందుచే “వివిధ ప్రకారంబులు” 
వికల్పించి అనే తిక్కన ప్రయోగం ఎంతో అర్థవంతమైనది. 
రు a 
2. అర్జునుడు మూఢ భక్తుడు కాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు, కొన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసివచ్చింది. 
అర్జునుడు వేసిన ప్రశ్నలుగాని శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాలుగాని తిక్కన వివరించలేదు. 


క. భారమున నులిచి త్రెంపక । కారాకులు డుల్లినట్లు కర్మము లెల్లం 
దార పెడంాయ వలయుట । సారకృపం దెలియ. జెప్పె శౌరి యతనికిన్‌. 204 


ప్రతిపదార్థం: భారమునన్‌+నులిచి+త్రెంపక= కష్టయాతన చొప్పున ఊడదీసి, త్రుంచివేయకుండా; కారాకులు= పండుటాకులు; 
డుల్లినట్టు= (క్రిందకు పడిపోయినట్టుగా; కర్మములు+ఎల్లన్‌= అన్ని కర్మలూ; తార+పెడన్‌+పాయ వలయుట= తమంతట తామే 
ప్రక్కకు తప్పుకొనుట; సార+కృపన్‌= మిక్కిలి దయతో; అతనికిన్‌= అర్జునుడికి; శౌరి= శ్రీకృష్ణుడు; తెలియన్‌+చెప్పెన్‌= తెలిసేటట్టు 
విశదీకరించి చెప్పాడు. 

తాత్సర్యం: కర్మలు అన్నీ ఎంతో కష్టపడి (త్రుంచి వేయనక్కరలేదు. పండిపోయిన ఆకులు చెట్టు నుండి నేలమీద 

యు యు 
రాలిపోయేటట్టుగా, సహజంగా ఎట్టా విడిపోగలవో, ఆ విషయం అంతా దయతో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు. 
౧ ౧ ac) జ 


విశేషం: 1. 202వ పద్యం వ్యాఖ్యానంలో కర్మ ఏ విధంగా అకర్మగా పరిణమిస్తుందో చెప్పబడింది. ఈ పద్యంలో తిక్కన చక్కని 
ఉపమానం ప్రయోగించాడు. ఎట్టా 'పండిపోయిన ఆకులు చెట్ల నుండి సహజంగా రాలిపోతాయో. అట్లాగే కర్మలు కూడ జ్ఞానిని 
వీడిపోతాయి. జ్ఞానిని కర్మలు అంటిపెట్టుకొని ఉండవు. జ్ఞానయోగంవలన కర్మలు ఎండిన ఆకులవలె మారిపోయి (క్రిందికి 
రాలిపోతాయి. కర్తకు మరి కర్మలతో అనుబంధం ఉండదు- ఎండిన ఆకులకూ చెట్లకూ సంబంధం ఉండనట్లే, 


2. ఈ పద్యంలో మొదటి పదం- “వైరముని అని ఉన్నది. పాఠాంతరం 'భారముని అని ఇవ్వబడింది. ఎండిన 
ఆకులు సులభంగా సహజంగా రాలిపోతాయి. “భారంగా” త్రుంచవలసిన అవసరం లేదు అనే పాఠం సుగమంగా ఉన్నది. 


భీష్మపర్వము - ప్రథమాశ్వాసము 97 


'వైరముని అనే పాఠం అన్వయక్షిష్టతకు గురి చేస్తున్నది. 'సారమతిం దెలియ” అనే పాఠం బాగానే ఉన్నది కాని- 
నాలుగోపాదంలో 'సారకృపం”* - అని ఉన్నది కాబట్టి అది పునరుక్తి దోషం అవుతుంది శాబ్దికంగా. కావున భారమున 
అనే పాఠమే స్వీకరించబడింది. 


వ. ఇవ్విధంబునం జెప్పిన విని కవ్వడి సముత్చితుం డై జగన్నాథున కిట్లనియె. 205 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ రీతిగా; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; కవ్వడి= సవ్యసాచి= అర్జునుడు; 
సముత్ధితుంప+ఐ= లేచి నిల్చి నవాడై; జగత్‌+నాథునకున్‌= జగతికి ప్రభువైన శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ రీతిగా శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి అర్జునుడు లేచి నిల్చి ఆ జగన్నాథునితో ఈ విధంగా 
అన్నాడు: 
మ. ' అతిగుహ్యం బిది; నీవు భూరికృప నీ యధ్యాత్మముం గానం జే 

సితి; నా కిమ్మెయి విన్మి( గొంత భ్రమ వాసెన్‌; యోగిహృద్ద్వేయ మై 

యతులైశ్వర్యవిభూతి నొప్ప భవదీయం బైన రూపంబు సూ 

చు తలం పెత్తెడు; బోలునేని దయం. జక్షుజ్రీతిం గావింపవే.' 206 
ప్రతిపదార్థం: అతి, గుహ్యంబు+ఇది= ఇది మిక్కిలి రహస్యమైనది; నీవు= నీవు (ఓ శ్రీకృష్ణా నీవు); భూరి+కృపన్‌= మిక్కుటమైన 
దయతో; ఈ+అధ్యాత్మమున్‌= ఆ ఆత్మతత్తాన్ని; కానన్‌+చేసితి(వి)= కనిపించేటట్టు చేశావు; నాకున్‌= నాకు; ఈ+మెయిన్‌= 
ఈ రీతిగా; విన్మి= వినటం వలన; కొంత= కొంత; భ్రమ+పాసెన్‌= (భ్రమ తొలగింది; యోగి+హృత్‌+ధ్యేయము+ఐ= యోగుల 
హృదయాలకు లక్ష్యమై; అతుల+ఐశ్య ర్య+విభూతిన్‌+ఒప్పు= సాటిలేని సంపద మహత్తంతో శోభిల్లే; భవదీయంబు+ఐన= నీదైన; 


రూపంబు= ఆకారం; చూచు= వీక్షించవలెననే; తలంపు+ఎత్తెడున్‌= కోరిక కలిగింది; పోలున్‌+ఏనిన్‌= అది తగినదైతే; దయన్‌= 
కరుణతో; చక్షుః ట్రీతిన్‌= కన్నులకు వేడుకను; కావింపవు+ఏ?= చేయవా? 


తాత్సర్యం: నీవు నాకు అందించిన సందేశం చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనవి. నామీద నీకు ఎంతో దయ 
ఉన్నది కాబట్టి ఈ ఆత్మజ్ఞానం నాకు కలిగించావు. ఈ ఆధ్యాత్మికతత్త్యం వినటంచేత నాకు కొంత (భ్రమ తొలగింది. 
యోగీశ్వరులు నీ రూపం చూడాలని తహ తహలాడుతూ ఉంటారు. సాటిలేని విభూతితో వెలుగొందే నీ ఆకారం 
వీలైతే దయచేసి నన్ను కన్నుల పండువుగా దర్శింపజేయుము. 


విశేషం: 1. భ్రమ అంటే చలనం. లేనిది ఉన్నట్టు తోచటం. అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణుడి ఉపదేశం విని “శ్రీకృష్ణా నాకు 'కొంత' 
భ్రమ తొలగింది" అని. (భ్రమ పూర్తిగా ఎందుకు తొలంగలేదు అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. వినుకలి= వినటం కంటె కనుకలి= 
కన్నులార చూడటం (శ్రుతికంటె ప్రత్యక్ష ప్రమాణం గొప్పది అని కాదు. సిద్దాంత జ్ఞానం వలన కొంత వరకే (భ్రమ తొలగుతుంది. 
ప్రత్యక్షానుభూతి సిద్దాంత జ్ఞానాన్ని బలపరుస్తుంది. సిద్దాంతం కంటె అనుభూతి గొప్పది. అంతే కాదు. జ్ఞానం పరిమిత గమనం 
కలది. తర్కం ఆగిపోయే చోట అనుభూతి ప్రారంభిస్తుంది. తర్క సిద్దాంత జ్ఞానం పరిధి కొంత మేర వరకే. “అనుభవైక వేద్య 
మధ్యాత్మ యోగంబు, తర్క పరిథులెల్ల దాటిపోవు. అర్జునుడు తనకు విశ్వరూప సందర్శనం అనుగ్రహించి “చక్షుః ప్రీతి గావింపవే 
అని ప్రార్థించాడు. అయితే శ్రీకృష్ణుడు, అది మానవుల కన్నులకు అతీతమైనది అని అతడికి 'దివ్యదృష్టి' ప్రసాదించాడు. 


3. యోగి= యోగం కలవాడు. యోగశబ్ద నిర్వచనం - భీష్మ అశ్వాసం 110 పద్యం చూడవచ్చు. 
వ. అనిన విని యచ్యుతుం డతని కిట్లనియె. 207 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు పలుకగా ఆలకించి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= అర్జునునితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అర్జునునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు: 
క. “నానాస్సుట వర్ణంబులు । నానాభంగులును గలుగు నారూపములో 
నానాశ్చర్యవిధంబులు । గాన(గ నగు జూపెదం బ్రకాశస్పూర్తిన్‌. 208 


ప్రతిపదార్థం: నానా, స్ఫుట, వర్లంబులు= పెక్కు విధాలుగా భాసించే రంగులు; నానా, భంగులును= పెక్కు రీతులును; కలుగు= 
ఉన్న; నా రూపములోన్‌= నా ఆకారంలో; నానా+ఆశ్చ్ళర్యవిధంబులు= పెక్కు విచిత్రాలైనవి, భిన్నములైన తీరుతెన్నులు; 
కానంగన్‌+అగున్‌= కనుపిస్తాయి; (ప్రకాశ+స్ఫూర్తిన్‌= మిరుమిట్టు గొలిపే వెలుగుతో; చూపెదన్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: పెక్కు రంగురంగులు పెక్కు రీతులు ఉన్ననా రూపంలో పెక్కు ఆశ్చర్యకరాలైన తీరుతెన్నులు 
కనిపిస్తాయి. వెలుగువెల్లువతో కూడిన నా రూపం చూపిస్తాను. చూడుము. 


క. విను మానుషచక్షుర్లతి । గనుంగొన శక్యంబు గాదు గావున దానిం 
గనుట కయి దివ్యచక్లు । ర్షననం బొనరింతు నీకు శత్రువిదారీ!' 209 


ప్రతిపదార్థం: శత్రు విదారీ!= శత్రువులను ఖండించగల వాడా! ఓ అర్జునా! వినుము= ఆలకించుము; మానుష చక్షుః+గతిన్‌= 
మనుజులకున్న నేత్ర దృష్టి ప్రసారంతో; కనుంగొనన్‌= చూడటానికి; శక్యంబు+కాదు= శక్తి చాలదు; కావునన్‌= కాబట్టి; దానిన్‌= 
విశ్వరూపాన్ని; కనుటకున్‌+అయి= చూడటం కోసం; నీకున్‌= నీకు (ఓ అర్జునా నీకు); దివ్య+చక్షుస్‌+జననంబు= అతిలోకమైన 
కన్నులు పుట్టేటట్టు; ఒనరింతున్‌= చేస్తాను. 


తాత్సర్యం: శత్రుసంహారం చేయగల సామర్థ్యం ఉన్న ఓ అర్జునా! ఆలకించుము. మనుజులకు సహజంగా ఉండే 
చర్మచక్షువులతో నా విశ్వరూపాన్ని వీక్షించే వీలు లేదు. కాబట్టి నీకు దివ్యదృష్టి ప్రసాదించగలను. 


వ. అని యతనికి దివ్యదృష్టి యొసంగి యోగీశ్వరేశ్వరుం డైన యాలక్షీ శ్వరుండు దనదివ్యరూపంబు సూపె; 
నా విశ్వరూపుని దివ్యతేజంబు సహస్రసూర్యప్రభానిభం బనుటయుం జాలకుండుం గావున వాక్రువ్వం 
గొలంది గా; దట్టి మహామూర్తి. గనుంగొని ధనంజయుండు విస్కయరోమహర్షణప్రహర్నోత్కర్షంబులతో 
దండప్రణామంబులు సేసి నిలిచి కేలు మొగిడ్డి యి ట్లనియె. 210 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; దివ్య+దృష్టి= అతిలోకమైన చూపు; (అర్జునునకు); ఒసంగి=ఇచ్చి; యోగి+ 
ఈశ్వరుండు+అయిన= యోగులలో శ్రేష్టుడు అయిన; ఆ+లక్ష్మీ+ఈశ్వరుండు= లక్ష్మీదేవికి భర్త- శ్రీకృష్ణుడు; 
తన+దివ్య+రూపంబు+చూపెన్‌= తనదైన అతిలోకమైన ఆకారాన్ని ప్రదర్శించాడు; ఆ+దివ్య+రూపుని= లోకాతీతమైన రూపంగల 
ఆ శ్రీకృష్ణుడియొక్క; దివ్య+తేజంబు= దైవానికి సంబంధించిన పెను వెలుగు; సహస్ర, సూర్య, ప్రభా, నిభంబు= వేయి సూర్యుల 
వెలుగుతో సమానం; అనుటయున్‌+చాలకుండున్‌= అని వర్లించటం గూడ తక్కువే అని చెప్పాలి; కావునన్‌= కాబట్టి; వా(క్రువ్వన్‌= 
వర్షించటానికి; కొల(ది+కాదు= అలవి కాదు; అట్టి= అటువంటి; మహా+మూర్తిన్‌= గొప్ప ఆకృతిని; కనుంగొని= చూచి; 
ధనంజయుండు= అర్జునుడు; విస్మయ, రోమహర్షణ, (ప్రహర్హ్షఉత్కర్షంబులతోన్‌= ఆశ్చర్యం, గగుర్పాటుతో కూడిన 
జ 0 యె 0 

ఆనందాతిశయాలతో; దండ, ప్రణామంబులు చేసి= సాగిలపడి నమస్కారాలు ఆచరించి; నిలిచి= నిలబడి; కేలుమోడ్భీ= చేతులు 
జోడించి; అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి అనుగ్రహించాడు. యోగీశ్చరుడూ లక్ష్మీవల్లభుడూ అయిన శ్రీకృష్ణుడి 
విశ్వరూపాన్ని అర్జునుడు సందర్శించాడు. ఆ విశ్వరూపుడి లోకాతీతమైన తేజస్సు వేయి సూర్యుల వెలుగును 
మించింది అని చెప్పవచ్చును. అది వర్లనాతీతం. ఆ విశ్వరూపాన్ని దర్శించి, అర్జునుడు ఆశ్చర్యం చెంది, 
ac) జ 

రోమాంచంతో పులకించిన దేహం కలవాడై ఆనందంతో పరవశించిపోయి, చేతులు మోడ్భి నమస్కరించి ఈ 
విధంగా అన్నాడు: 
విశేషం: 1. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు . భగవద్గీత శ్రీకృష్ణుడికి ప్రసాదించిన బిరుదు “యోగీశ్వరుడు.” యోగి అనగా యోగం 
కలవాడు. యోగం అంటే? యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. సనాతన భారతీయ సాహిత్యంలో విపుల ప్రయుక్తమైన 
శబం - యోగం. 
యలు 

1 యోగశబ్దానికి వ్యావహారికమైన అర్దం కలయిక= పొందిక. 

2. సారస్వతార్థం - సామరస్య సంధానం. 

3. శ్రీకృష్ణుడు - అర్జునుడిని కర్మవీరుడవు కమ్మని ఉద్భోధిస్తూ ఇట్లా అంటాడు- 

శ్థో॥ “యోగస్థః కురు కర్మాణి । సంగం త్యక్వా ధనంజయ! 

సిద్ద్యసిద్ద్యోః సమో భూత్వా | సనుత్వం యోగ ఉచ్యతే” (భగవద్గీత - 2-48) 

“యోగస్టుడవై కర్మలు చేయుము. సంగముక్తుడవై జయాపజయాలు సమంగా భావించుము. “సమత్వం” అని యోగం 
చెప్పబడింది. 

4. భగవద్గీత అభిప్రాయంలో- యోగి, తపస్వి కంటె గొప్పవాడు - భగవద్గీత 4-46. 

5. యోగం అంటే శ్రీకృష్ణుడు ఇచ్చిన నిర్వచనం- 'యోగః కర్మసు కౌశలం” యోగం అంటే (క్రియా కౌశలం. నిర్వహణ 
పాటవం - సమబుద్దికి గీటురాయి. నిర్వహణచాతురి నిస్సంగత్వం వల్లనే సిద్దిస్తుంది. ఫలాపేక్షతో పనిచేసేవాడు నిరంతరం అపజయ 


భయ ప్రేరితుడు కాక తప్పదు. అందుచేత భగవర్గీత ప్రకారం యోగం అంటే - సమతా భావం, క్రియా కౌశలం. ఈ రెండు 
నిర్వచనాలు బొమ్మ బొరుసులే. 


యోగి అంటే భిన్నత్వంలో ఏకత్వం చూడగల ద్రష్ట. క్రాంతదర్శి. యోగశబ్దానికి వ్యావహారిక జగత్తులో కలయిక - పొందిక 
అనే అర్థం స్ఫురిస్తుంది. సాహిత్య ప్రపంచంలో సామరస్య సంధానం స్ఫురిస్తుంది. ద్వంద్వబద్దమైన (ప్రాణికోటి, వికారమయమైన 
జీవితం, అవ్యక్త స్థితమైన సృష్టిలో సతమతమయ్యే మానవుడు తన ఆంతర్యంలో సామరస్య సంధానం సాధింపగల్గినపుడు అతడే 
యోగి కాగలడు. యోగికి యావత్‌ సృష్టి, “సత్యం శివం సుందరంగా” భాసిస్తుంది. అతడు “ఏకమే వాద్వితీయం (బ్రహ్మ అనీ 
'ఏకం సత్‌ విప్రాః బహుధా వదంతి" అనీ అనగలడు. ఇది అనుభవైకవేద్యం. అవాజ్మానస వేద్యమైన ఈ అనుభూతిని వేత్తలు 
'యోగం'” అనే పరిభాషతో నిర్దేశించారు. వేదాంతపరంగా యోగం అంటే జీవాత్మ పరమాత్మల సమ్మేళనం. ఐహికాముష్మికాల 
సమన్వయం. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు అని మహాభారతం అభివర్షించింది. పతంజలి- “యోగః చిత్తవృత్తి నిరోధ” అని 
నిర్వచించాడు. పతంజలి - యోగసాధనను “అష్టాంగ మార్గంగా విశ్లేషించాడు. 


1 యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. 
పతంజలి అష్టాంగ యోగంలోని ప్రాథమిక దశలు రెండు- యమం, నియమం సౌశీల్యసంబంధాలు. 
యోగసాధనకు సౌశీల్యమే పునాది. 


1. యమం: 1. అహింస 2. సత్యం 3. అస్తేయం 4. (బ్రహ్మచర్యం 5. అపరి[గ్రహం. 


2. నియమం: 1. శౌచం 2. సంతోషం 3. తపస్సు 4. స్వాధ్యాయం 5. ఈశ్వర (ప్రణిధానం 


3. ఆసనం: శారీరక మానసిక వ్యాయామం. యోగసాధన చిరకాల సాధన కాబట్టి, చిరసుఖప్రదమైన శరీర భంగిమ 
కుదుర్చుకొనాలి. శీర్షం, కంఠం, వక్షస్థలం ఒకే బుజురేఖలో ఉండాలి. ఈ ఆసనశాఖ హఠయోగంగా పరిణమించింది. 

4. ప్రాణాయామం: ఈ ప్రక్రియ ఊపిరి పీల్చటంతో ప్రారంభిస్తుంది. నిశ్చల మనస్సును సాధించేందుకు - నాసా(గంపై 
ధ్యాస నిలిపి సాధన చేయాలి. 

5. ప్రత్యాహారం: మనోనిగ్రహం ద్యారా, ఇం(ద్రియ నిగ్రహసాధన. 

6. ధారణ: చిత్తవృత్తిని ఏకాగ్రం చేయటం ధారణ. మనస్సును కేంద్రీకరించి ఒక బిందువుపై పెట్టవచ్చును. ఉదాహరణకు 


ఆయా అవయవాలపై దృష్టి కేంద్రీకరించవచ్చును. ముక్కు చెవి కన్నులు మాత్రమేగాక గుండెకాయ కూడా యోగి ఇష్టానుసారం 
కొట్టుకునేటట్లు చేయవచ్చును. 


7. ధ్యానం: యోగసాధనకూ హేతువాదానికీ వ్యతిరేకత ఏమీ లేదు. 
తో “ఇంద్రియాణి పరాణ్యాహుః | ఇంద్రియేభ్య:ః పరం నున; 
మనసస్తు పరా బుద్దిః | యో బుద్దేః సరతస్తు సః (భగవద్గీత - 23-42)” 

దేహం కంటె ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటె మనస్సు గొప్పది. బుద్ది మనస్సు కంటె శ్రేష్టం. అయితే బుద్దికంటె 
గొప్పుది ఆత్మ. 

మానవబుద్ధికి అతీతమైన అంశాలు ఏ విధంగా (గ్రహించాలి? అది యోగసాధన వల్లనే సాధ్యం. జంతువులకు తార్కికమైన 
బుద్ది ఉండదు. జంతువులకు మనస్సు మాత్రమే ఉంటుంది. హేతువాద తర్కం ఆగిపోయే చోటు నుండి, సమ్యక్‌ స్ఫూర్తి 
ప్రారంభిస్తుంది. ఈ అనుభూతి ధారణవలన చేకూరుతుంది. మౌన ప్రబోధం వాక్‌ 'ప్రకర్షకంటె గొప్పది. గురువు మౌనమే వ్యాఖ్యాన 
భరితం అవుతుంది. 

8. సమాధి: యోగసాధనలో తుది మెట్టు సమాధి. నిర్వికల్ప సమాధి ఏర్పడిన పిదప - యోగి చైతన్యసము(ద్రుడే. ధారణ, 
ధ్యాన, సమాధులు మూడింటిని కలిపి సంయమం అని పేరు పెట్టారు యోగులు. సంయమ చిత్తవృత్తులు నిరోధించిన పిదప 
యోగి తరంగాలు లేని సచ్చిదానంద సముద్రుడు, జీవన్ముక్తుడు. ప్రతి అధ్యాయం చివర- ఉపనిషద్‌ విద్యగా- యోగశా(స్తంగా 
భగవద్గీత అభివర్షితం. భగవద్గీత ప్రోక్త శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. 


అర్జునుడు శ్రీకృష్ణుని నిశ్వరూపంబు గనుంగొని స్తుతించుట (సం. 6-33-5) 


సీ. “దేవ! నీదగు దివ్యదేహంబునందు సు । రాసురగంధర్వు లాది గాగ 
గల దేవమౌనులు( గమలాసనుండును । సచరాచరం బైన జగము నాకు 
దో6చె; మొగంబులు దోర్టండములును బా । దములు గన్నులు ననేకములు గంటి, 
మకుటాది భూషణనికరంబు. జక్రగ | దాద్యాయుధములు మాల్యాంబరములు. 


ఆ. బెక్కుగానవచ్చి; నక్కజమై యిది । నడుము మొదలు తుది యనంగ రాదు; 
తేజ మప్రమేయదేదీష్యమాన ని । ర్వికృతి మహిమ దుర్నిరీక్ష మయ్యె. 211 


ప్రతిపదార్థం: దేవ!= ఓ పరమాత్మా! శ్రీకృష్ణా! నీది+అగు+దివ్య+దేహంబునందున్‌= నీదైన అతిలోకశరీరంలో; సుర+అసుర, 
గంధర్వులు+లఅది, కా(గన్‌= వేల్పులు, రాక్షసులు, గంధర్వులు మొదలైనవారు; కల= ఉన్నట్టి; దేవ+మౌనులు= దేవతా బుషులు; 
కమల+ఆసనుండును= పద్మం ఆసనంగా గలవాడు- (బ్రహ్మదేవుడును; స+చర+అచరంబు+ఐన= కదిలేది కదలలేనట్టి వాటితో 


కూడిన; జగము= ప్రపంచం; నాకున్‌= నాకు; తో(ెన్‌= కన్పించింది; మొగంబులు= ముఖాలు; దోర్లండములున్‌= భుజస్కంధాలు; 
పాదములున్‌= చరణాలు; కన్నులున్‌= నేత్రాలు; అనేకములు= పెక్కు; కంటిన్‌= చూచాను; మకుట+ఆది, భూషణ, నికరంబున్‌= 
కిరీటాలు మున్నగు అలంకారాల సముదాయాలూ; చక్ర, గదా+ఆది+ఆయుధములు= చక్రములు గదలు మొదలగు యుద్దపరికరాలు; 
మాల్య+అంబరములు= పూలదండలు వస్తాలు; పెక్కు= ఎన్నో; అక్కజము+ఐ= ఆశ్చర్యాన్ని కలిగిస్తూ; కానవచ్చెన్‌= కన్పించాయి. 
ఇది= ఇది; నడుము= మధ్యది; మొదలు= మొదటిది; తుది= చివర ఉన్నట్టిది; అనంగన్‌+రాదు= చెప్పటానికి వీలు లేదు; తేజము= 
ప్రకాశం; అప్రమేయ, దేదీప్యమాన, నిర్వికృతి, మహిమన్‌= మితిలేని కాంతితో వెలుంగొందుతూ మార్పులేని గొప్పదనంతో; 
దుర్చిరీక్షము+అయ్యెన్‌= చూడటానికి అలవి కానిది అయింది. 


తాత్పర్యం: 'ఓ పరమాత్మా! శ్రీకృష్ణా! లోకాతీతమైన నీ శరీరంలో, దేవతలు రాక్షసులు గంధర్వులు మొదలైన 
వారూ, దివ్యమునులు, బ్రహ్మదేవుడు, చరాచరమైన సర్వ ప్రపంచం నాకు కనిపించింది. మొగాలు, భుజాలు, పాదాలు, 
కన్నులు ఎన్నో కన్పించాయి. కిరీటాలు మున్నగు ఆభరణాలు, చ(క్రం గద మొదలైన ఆయుధాలు, రకరకాల 
పూలదండలు, వ(స్తాలు కన్పించాయి. ఆశ్చర్యంలో మునిగి తేలాను. నీ దివ్య దేహమునకు మొదలు ఏదో మధ్య 
ఏదో, తుది ఏదో నాకు తెలియలేదు. నీ తేజస్సు మితిలేనిది. ఊహకు అతీతం. దేదీప్యమానం, ఎల్లప్పుడు 
వెలుగొందేది. నాకు చూడటానికి అలవి కాకుండా ఉన్నది. 


విశేషం: గంధర్వులు, దేవతలలో ఒక తెగవారు. సంగీత ప్రియులు. 


క. జగములకు నాది కారణ । మగు పరమజ్ఞేయ మీవ యని కనియెద భూ 
గగనదిగంతర మంతయు । నగణితమూర్తీ! భవన్మయం బై తోంచెన్‌. 212 


ప్రతిపదార్థం: అగణితమూర్తీ!= లెక్కకు మిక్కిలియెన ఆకారం కలవాడా! శ్రీకృష్ణా; జగములకున్‌= ప్రపంచాలకు; ఆది, 
కారణము+అగు= మూలహేతువు అగు; పరమ, జ్ఞేయము= చిట్టచివరిగా తెలిసికొదగిన లక్ష్యం; ఈవు+అ= నీవే; అని+కనియెదన్‌= 
అని గ్రహిస్తాను; భూ, గగన, దిక్‌+అంతరము+ అంతయున్‌= భూమి ఆకాశం దిక్కుల మధ్యభాగం అంతా; భవత్‌+ మయంబు+ఐ= 
నీవే అయి; తోటెన్‌= కన్పించింది. 


తాత్సర్యం: 'ఓ శ్రీకృష్ణా! నీ ఆకారం ఏ లెక్కలకు అందేది కాదు. ఈ సమస్త సృష్టికీ మూలకారణం నీవే అని 
గ్రహించగలిగాను. తెలిసికొనదగింది నీవు మాత్రమే. ఈ భూమి, ఆకాశం దిక్కులు అన్నీ నీ రూపంలో అంతర్భాగాలే. 


వ. చంద్రార్కులులోచనంబులు గా6గలిగి దంష్ర్రాకరాళంబులైన నీ ముఖంబులు ప్రజ్వరిల్లు చున్నయవి; నిన్ను 
రుద్రాదిత్య మరుద్వసువులు ప్రవేశించెదరు; సంఘంబు లై వచ్చి మహామునులు ప్రస్తుతించెదరు 
సిద్ధసాధ్యవియచ్చరులు వెజి(గంది వీక్షించెద; రిట్లు దీప్తోగ్రంబగు భవదీయ దివ్యరూపంబు గనుంగొని 
నాకు విభ్రాంతి వొడమి ధృతి దూలి సుఖంబు వడయ నేరక చిక్కువడి యున్నవా(డ(; బ్రసన్నుండ వగుము 
రక్షింపుము. 213 


ప్రతిపదార్థం: చంద్ర+అర్కులు= చంద్రుడూ, సూర్యుడూ; లోచనంబులున్‌= కన్నులు; కాన్‌= అగునట్టుగా; కలిగి= ఉండి; 
దంష్రా, కరాళంబులు+ఐన= కోరలతో భయంకరాలు అయిన; నీ+ముఖంబులు= నీ మొగాలు; (ప్రజ్వరిల్లుచున్నవి= 
దేదీప్యమానంగా వెలుగొందుతున్నవి; నిన్నున్‌= నిను; రుద్ర+ఆదిత్య, మరుత్‌, వసువులు= రుద్రుడు, సూర్యుడు, మరుత్తులు, 
వసువులు ప్రవేశిస్తారు; మహా+మునులు= గొప్ప బుషులు; సంఘంబులు+ఐ= గుంపులు గూడి; వచ్చి= ఏతెంచి; ప్రస్తుతించెదరు= 
పొగడ గలరు; సిద్ద, సాధ్య, వియత్‌+చరులు= సిద్దులు సాధ్యులు అనే వేల్పు తెగల వారు ఆకాశంలో సంచరించేవారు; 


వెజంగు+అంది= ఆశ్చర్యం పొంది; వీక్షించెదరు= చూస్తారు; ఇట్టు= ఈ విధంగా; దీప్త+ఉజ్ష్బలంబగు= ధగధగలతో వెలుగొందే; 
భవదీయ+దివ్య+రూపంబు= నీదైన లోకోత్తరమైన ఆకారం; కనుంగొని= చూచి; నాకున్‌= నాకు; విభ్రాంతి+పొడమి= కలవరపాటు 
కలిగి; ధృతి+తూలి= ధైర్యం సడలిపోయి; సుఖంబు+పడయన్‌+నేరన్‌= సంతోషం పొందలేక; చిక్కుపడి, ఉన్నవాండన్‌= 
బయటపడలేక కష్టాలలో కూరుకొని ఉన్నాను; ప్రసన్నుండవు+అగుము= సౌమ్యతతో కూడిన దయగల వాడవు కమ్ము; రక్షింపుము= 
నన్ను కాపాడుము. 


తాత్పర్యం: 'శ్రీకృష్ణా! చంద్రుడూ, సూర్యుడూ కన్నులుగా గలిగి నీ ముఖాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. 
నీయందు రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు (ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి, మహర్షులు నిన్ను 
కీర్తిస్తున్నారు. వేల్పులు, సిద్దులు, సాధ్యులు, ఆకాశంలో చరించేవారు ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు. 'లోకోత్తరమైన 
నీ విశ్వరూపం చూస్తే నాకు మతిపోతున్నది. ధైర్యం సడలింది. భయం వేస్తున్నది. ఇటు అటు కదలలేక మెదలలేక 
బాధపడుతున్నాను. నీవు దయగలిగి సౌమ్యుడవై నన్ను అనుగ్రహించి కాపాడుము. 
విశేషం: 1. రుద్రులు: శివమూర్తి భేదాలు. వీరు పదకొండుమంది. 1. అజైకపాదుడు 2. అహిర్చుధ్వ్యుడు 3. విరూపాక్షుడు 
4. సురేశ్వరుడు 5. జయంతుడు 6. బహురూపుడు 7. త్యంబకుడు 8. అపరాజితుడు 9. వైవస్వతుడు 10. హరుడు 11. 
రుద్రుడు. 
2. సాధ్యులు - పన్నిద్దరు గణదేవతలలో ఒక తెగ. సిద్దులు- అణిమాది సిద్దులుగల వారు; దేవతలలో ఒక తెగవారు. 
చ. అనలజ్వాలలు పర్వు నీ ముఖములం దా ధార్తరాష్ట్రవ్రజం 

బును భీష్మాదులు నిద్దెసం గలుగు నీ భూపాలలోకంబు గ్ర 

క్కున నొక్కుమ్మడి వచ్చి చొచ్చెదరు; నాకుం జెప్పవే యెవ్వరో 

యని శంకించెద నిన్ను భూరికరుణాయత్రైకచిత్తుండవై.' 214 


ప్రతిపదార్థం: అనల+జ్వాలలు= అగ్నిమంటలు; పర్వు= వ్యాపించే; నీ+ముఖములందున్‌= నీమొగాల యందు; ఆ+ధార్తరాష్ట 
(వ్రజంబును= ఆ దుర్యోధనాదుల సముదాయమూ; భీష్మ+ఆదులున్‌= భీష్ముడు మొదలైనవారూ; ఈ+దెసన్‌+కలుగు= ఈ వైపున 
ఉన్న (పాండవ పక్షంలోని); భూపాల+లోకంబు= రాజుల సమూహం; (గ్రక్కునన్‌= వెంటనే; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా కలిసి; వచ్చి= 
వచ్చి; చొచ్చెదరు= (ప్రవేశిస్తున్నారు; నిన్నున్‌+ఎవ్వరో+అని, శంకించెదన్‌= నీవు ఎవరవా అని సందేహిస్తున్నాను; భూరి, 
కరుణా+ఆయత్త+ఏక+చిత్తుండవు+ఐ= గొప్ప దయతో కూడిన మనస్సుగలవాడవై; నాకున్‌+చెప్పవు+ఏ= నాకు తెలియజేయవా. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! అగ్నిజ్వాలలు నీ ముఖాలలోనుండి వెలువడుతున్నాయి. ఆ వైపున ఉన్న దుర్యోధనుడు మున్నగు 


వారలేగాక, ఈ వైపున ఉన్న రాజులు గుంపులు గుంపులుగా వచ్చి నీ ముఖంలో ప్రవేశించి (మగ్గుతున్నారు. నివు 
ఎవ్వరవో అని నేను సందేహిస్తున్నాను. అధిక, కరుణ గలిగిన చిత్తంగలవాడవై అసలు నీ వెవ్వరో నాకు చెప్పవా? 


విశేషం: 1. ఈ పద్యంలో అర్జునుడు తన దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నాడు. ఇది మత్తేభవృత్తం. 'భూరికరుణాయత్తైకచిత్తుండవై' 
అనే ఆ సమాసంలోని గంభీర గమనం - అక్షరాల పరిధిని దాటిన మహత్యాన్ని ప్రతిబింబిస్తున్నది. 


వ. అనవుడు నప్పరమేశ్వరుం 'డేను లోకక్షయకర్త యగు కాలుండ; నిచ్చో జనసమాజ సమాహరణంబునకు. 
బ్రవృత్తుండ నైతి; నీవు సంపవలయు, నని లే; దీ గురుభీష్మాదు లెట్లును లేకుండువార; నాచేతం జచ్చిన వీరి 
నెల్లను జయించినవా(డ వగుటకు నిమిత్తమాత్రమ్ము గమ్ము; లెమ్ము! రాజ్యమ్ము గైకొను!' మనిన విని వడవడ 
వడంకుచుం జేతులు మొగిడ్డి గద్గదకంఠంబుతో గాండీవి యిట్లనియె. 215 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని (అర్జునుడు) చెప్పగా; ఆ+పరమ+-ఈశ్చరుండు= ఆ పరమాత్మ (శ్రీకృష్ణుడు); ఏను= నేను; 
లోక, క్షయ, కర్త, అగు, కాలుండన్‌= లోకాలను నాశనం చేసేటటువంటి యముడను; ఈ+చోన్‌= ఈచోట (ఈ కురుక్షేత్ర 
సం(గ్రామరంగంలో); జన, సమాజ, సమాహరణంబునకున్‌= మనుజుల గుంపుల వినాశానికి; ప్రవృత్తుండన్‌+ఐతిన్‌= పూనుకొనిన 
వాడను అయ్యాను; ఈవు= ఓ అర్జునా! నీవు; చంపవలయున్‌+అని+లేదు= సంహరించాలని లేదు; ఈ+గురు, భీష్మ+ఆదులు= 
ఈ గురువుగారైన (ద్రోణుడు భీష్ముడు మున్నగువారు; ఎట్టును= తప్పకుండా ఏదో రీతిగా; లేకుండు వారు+అ= ఉండకుండా 
పోయేవారే; నా చేతన్‌= నా చేతనే; చచ్చిన= మరణించిన; వీరిన్‌+ఎల్లన్‌= వీరందరినీ; జయించినవాడవు+అగుటకున్‌= గెలిచినట్లు 
కనిపించే వాడవు అవటానికి; నిమిత్తమా(త్రుండవు+కమ్ము= (పైకి కనిపించే) కారణానివి కావలసింది; లెమ్ము= లే (యుద్దం 
చేయుము); రాజ్యమ్మున్‌= పరిపాలించే భూమిని; కైకొనుము= స్వీకరించుము; అనినన్‌+విని= అని శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి; 
గాండీవి= అర్జునుడు (గాండీవం కల వాడు); వడవడ+వడంకుచున్‌= గజగజ కంపిస్తూ; చేతులు+మొగిడ్చి= చేతులు జోడించి 
నమస్కరించి; గద్గద+కంఠంబుతోన్‌= డగ్గుత్తిక వడిన గొంతుకతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా చెప్పగా, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అతడితో ఈ విధంగా పలికాడు. 
నేను లోకాల నన్నిటినీ నాశనం చేసే యముడను సుమా.” ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామ రంగంలో ఈ 
జనసందోహాన్ని సంహరించటానికి ఉద్యుక్తుడను అయ్యాను. నీవు చంపుతున్నట్టు (భ్రమలో పడనవసరం లేదు. 
ఈ (ద్రోణుడు భీష్ముడు మొదలైన వారు అందరూ అవశ్యం చావవలసిందే. నేను చంపే వీరిని అందరినీ నీవు 
చంపినట్టుగా కనిపించి విజయం గైకొని, రాజ్యాన్ని ఏలుకొమ్ము. నీవు నిమిత్తమా(త్రుడవు సుమా! లే. ఇక యుద్దం 
చేయుము.” ఆ మాటలు ఆలకించి, అర్జునుడు వడవడ వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం 
చేసి, డగ్గుత్తికవడ్డ గొంతుతో ఈ విధంగా అన్నాడు. 
తే. అంబు పవమాన సూర్య చంద్రానలాది । వివిధ తత్వంబులును నీవ; విశ్వలోక 

సంప్రవర్తనకరు(డవు శాశ్వతుండ | వచ్యుతుండవు పుండరీకాక్ష! నీవు. 216 
ప్రతిపదార్థం: పుండరీక+అక్ష!= తెల్లని పద్మాలవంటి కన్నులు కలవాడా! శ్రీకృష్ణా! నీవు; అంబు, పవమాన, సూర్య, చం(ద్ర+ 
అనల+ఆది, వివిధ తత్త్యంబులును= నీరు, గాలి, సూర్య, చంద్ర, అగ్ని, మొదలైన పెక్కురూపాలు (యాథార్థ్యాలు); నీవు+అ= 
నిదే; విశ్యలోక, సం(ప్రవర్తన, కరు(డవు= సర్వ లోకాలను నడపేవాడవు; శాశ్ళతుండవు= ఎల్లప్పుడూ ఉండేవాడవు; అచ్యుతుండవు= 
పతనం లేని విష్ణుడవు. 
తాత్సర్యం: తెల్లని తామరపూవుల వంటి కన్నులు గల శ్రీకృష్ణా! నీరు, గాలి, సూర్యచంద్రులు, అగ్ని మున్నగు 
తత్తాలన్నీ న, అన్ని లోకాలను నడిపేవాడవు నీవే. నీవు ఎల్లప్పుడు ఉండేవాడవు. ఎన్నడూ పతనం లేని వాడవు. 
విశేషం: తత్త్వములు: అనగా సత్యాలు: యథాస్థితాకారాలు. సృష్టికి ప్రథమావయమైన (ప్రకృతి మొదటి పదార్థం. 'భిన్నమతాలు'” 
“తత్వాలను” భిన్నభిన్నాలుగా ప్రతిపాదించాయి. 


మతాలు తత్త్వములు 
1.బౌదం శూన్యం 
డా 
2. చార్వాకులు పృథివి, నీరు, తేజస్సు, వాయువు 
3. అరతులు-ఒక వరం జీవం, అజీవం 
యౌ Pa 


4. అర్హతులు- ఇంకో వర్గం జీవం, ఆకాశం, ధర్మం, అధర్మం, పుర్గలం 


5. అర్హతులు - ఒక వర్గం జీవం, అజీవం, అస్రతం, బంధం, సంవదం, నిర్ణరం, మోక్షం 
యౌ MN జు oa 

6. ద్వైతం స్వతంత్రం, అస్వతం(త్రం 

7. విశిష్టాద్వైతం చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు 

8. పాశుపతులు పశువు, పరి, పాశం 

9. సాంఖ్యం అవ్యక్తం, బుద్ది, అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, 


ఏకాదశేం(ద్రియాలు, ఆత్మ. 
10. యోగులు సాంఖ్యుల 25 తత్త్వాలు + ఈశ్వరుడు, వెరసి 26 
11. అద్వైతం (బ్రహ్మం 
పలువురు తాత్వికులు పెక్కు తత్వాలను ప్రతిపాదించారు. 


క నిను నెటుగకుండి యాదవు(। డని సఖుండని మేనబావ యని యే సహభో 
జనములు సల్లాపంబులు । నొనరించుచు మేలమాడుచుండుదు నెపుడున్‌. 217 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను (ఓ శ్రీకృష్ణా! నిన్ను); ఎజుంగకుండి= తెలియక; యాదవు(డు+అని= యదువంశీయుడవు అని; 
సఖుండు= మి(త్రుడు; అని= అనీ; మేనబావ+అని= మేనత్త కొడుకు అనీ; ఏన్‌= నేను; సహభోజనములు= కలిసి ఆహారం 
స్వీకరించటం; సల్హాపంబులున్‌= పరస్పర సంభాషణలు; ఒనరించుచున్‌= చేస్తూ; ఎపుడున్‌= ఎల్లప్పుడు; మేలము+ఆడుచుండుదున్‌= 
వేళాకోళం చేస్తూ ఉంటాను. 


తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! పరమాత్మా! నిను తెలియక యదువంశంలో జన్మించిన మానవమాతత్రుడిగా, స్నేహితునిగా, 
మేనబావగా భావించి, కలిసి తిండి తినటం, వేళాకోళం ఆడటం చేశాను. నన్ను క్షమించుము. 


తే. మభథియుం బెక్కులు లోకసామాన్యభంగు । లాచరించితి నీదెస, నంతవట్టు( 
దల్లిదండ్రులు ప్రజలకు. దప్పుదారు । లెల్ల సైరించునట్లు సహంపవలయు.’ 218 


ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; పెక్కులు= ఎన్నో; లోక+సామాన్య+భంగులు=లోకంలో సాధారణంగా జరిగే రీతులు; నీదెసన్‌= 
నీ యెడల; ఆచరించితిన్‌= చేశాను; అంత+పట్టున్‌= వాటిని అన్నిటినీ; తల్లిదండ్రులు= మాతాపితలు; (ప్రజలకున్‌= కన్నబిడ్డలకు; 
తప్పు+దారులు+ఎల్లన్‌= దోషముల తీరులు అన్నీ; సైరించునట్లు= క్షమించేటట్టుగా; సహింపన్‌వలయున్‌= క్షమించవలసింది. 


తాత్పర్యం: శ్రీకృష్ణా! నీ యెడ నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని అన్నిటినీ తల్లిదండ్రులు తమ బిడ్డలు చేసే 

తప్పులను క్షమించేటట్టుగా క్షమించ ప్రార్ధన.” 

వ. అని సంప్రార్థనంబు సేసి పార్టుండు వెండియు నిట్లను 'నదృష్టపూర్వం బైన భవదీయరూపంబు గనుంగొనం 
బడయుటం బ్రమోదంబును, బిట్టు చూచిన వెక్కసంబును, హృదయవ్యథయునుం బుట్టియున్నయది; 
నీతొంటి సౌమ్యాకారంబు గైకొని నిలిచి నాకు నాహ్లాదంబు సేయుము.” 219 


ప్రతిపదార్థం: అని, సం ప్రార్ణనంబు+చేసి= అని హృదయపూర్వకంగా (ప్రార్థించి; పార్టుండు= అర్జునుడు; వెండియున్‌= మరల; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అదృష్ట పూర్వంబు+ఐన= ఇంతవరకు చూడబడనట్టి; భవదీయ+రూపంబున్‌= నీ ఆకృతిని; 
కనుంగొనన్‌+పడయుటన్‌= చూడటం చేత; ప్రమోదంబును= సంతోషమూ; బిట్టు+చూచిన్‌= ఎక్కువగా చూచిన; వెక్కసంబును= 
సహింపరాని స్థితియు; హృదయ+వ్యథయును= గుండెలోని బాధయూ; పుట్టి+ఉన్న+అది= కలిగింది; నీతొంటి+సామ్య+ఆకారంబున్‌= 


మొదటినుండీ ఉన్న నీ శాంతమైన ఆకృతిని; కైకొని= స్వీకరించి; నిలిచి= నిలబడి; నాకున్‌= నాకు; ఆహ్లాదంబు+చేయుము= 
ఆనందాన్ని కలిగించుము. 


తాత్పర్యం: అర్జునుడు ఆ రీతిగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి, ఇంకా ఈ రీతిగా అన్నాడు: “శ్రీకృష్ణా! లోగడ నేను 
చూడని నీ విశ్య్వరూపాన్ని చూచి ఆనందించాను. కాని ఎక్కువ సేపు చూస్తే భరించలేని బాధ కలుగుతుంది. 
కాబట్టి, ఎప్పటి రీతిగా నీ శాంతస్వరూపం ధరించి నాకు సంతోషం చేకూర్చుమని నిన్ను మరల వేడుకొంటున్నాను. 


చ. అనుడు దయార్టచిత్తు( డగు నప్పరమేశ్వరు. డక్కిరీటి కి 
ట్లను('దపమాచరించి నిగమాధ్యయనం బొనరించి కానరా 
దనఘ! మదీయదివ్యపరమాక్ళృతి; పేర్చిన ఏకభక్తి భా 
వనమున దోంచు; దీని జనవర్గము గానదు; నీక చూపితిన్‌. 220 


ప్రతిపదార్థం: అనుడున్‌= అని (అర్జునుడు) చెప్పగా; దయా+ఆ॥ర్ట, చిత్తుడు+అగు= దయతో తడిసిన మనస్సు కలవాడు అయిన; 
ఆ+పరమ+-ఈశ్వరుండు= ఆ పరమాత్మ- శ్రీకృష్ణుడు; ఆ+కిరీటికిన్‌= ఆ అర్జునుడికి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
తపము+ఆచరించి= తపస్సు చేసి; నిగమ+అధ్యయనంబు+ఒనరించి= వేదాలు చదివి; అనఘ!= ఓ పాపరహితుడైన అర్జునా!; 
మదీయ, దివ్య, పరమ+ఆకృతి= నాదైన లోకాతీతమైన గొప్ప ఆకారం; కానన్‌రాదు= దర్శింపవీలుగాదు; పేర్చిన= అతిశయించిన; 
ఏక+-భక్తి+భావమునన్‌= ఏకాంత భక్తిపూర్వకమైన తలంపుతో; తోయన్‌= కన్పిస్తుంది; దీనిన్‌= ఈ నా విశ్వరూపాన్ని; జన+వర్గము= 
జనసందోహం; కానదు= చూడలేదు; నీకున్‌+అ= నీకు మాత్రమే; చూపితిన్‌= చూపించాను. 


తాత్పర్యం: అర్జునుడు ఆ మాటలు పలుకగా, దయతో నిండిన చిత్తం కలవాడై శ్రీకృష్ణ పరమాత్మ ఆతడితో 
ఈ విధంగా చెప్పాడు: వేదాలు పఠించిన విద్యాంసులుగానీ కఠోర తపస్సులు చేసిన మహర్షులుగానీ సమాహిత 
భక్తిభావంతో మాత్రమే చూడగలిగిన నా విశ్వరూపాన్ని సాధారణ జనులు దర్శించలేదు. నీకు మాత్రమే చూపాను. 


వ. నీకు హృదయవ్యథం బొంద నేల? మూఢత్వంబు విడిచి విగతభయుండ వై సంప్రీతచేతస్కుండవు గి 
మని చెప్పి పూర్వప్రకారరూపంబు దాల్చి నిల్షినం గనుంగొని , కౌంతేయుం డా సౌమ్యరూపంబు సూచి 
'సచేతనత్వంబు నొందితి( బ్రకృతిస్థుండ నైతి, నని పలుకుటయు, వాసుదేవుండు 'మత్కర్మపరుండును 
మద్దక్తుండును నైనవానికి నన్ను. బడయవచ్చు' నని యతని నాశ్వాసించి. 221 


ప్రతిపదార్థం: నీకున్‌= ఓ అర్జునా నీకు; హృదయ, వ్యథన్‌+పొందన్‌+ఏల?= మనసులో బాధ అనుభవించనేల?; మూఢత్వంబు+విడిచి= 
బుద్దిమాంద్యం వీడి; విగత, భయుండవు+ఐ= పోయిన భీతి గల వాడవై; సంప్రీత, చేతస్కుండవు, కమ్ము= సంతోషంతో కూడిన 
మనస్సు గలవాడవుగా మారుము; అని చెప్పి= అని పలికి; పూర్వప్రకారరూపంబున్‌+తాల్చి= మునుపటి రూపం ధరించి; నిల్చినన్‌= 
నిలబడగా; కనుంగొని= చూచి; కౌంతేయుండు= కుంతీ కుమారుడు - అర్జునుడు; ఆ+సౌమ్య, రూపంబు+చూచి= (ప్రశాంతంగా 
కనిపించే ఆ ఆకారం చూచి; సచేతనత్వంబున్‌+ఒందితిన్‌= కదలికతో కూడిన వాడను అయినాను; (ప్రకృతిస్టుండన్‌+ఐతిన్‌= 
సహజస్థితిని పొందాను; అని+పలుకుటయున్‌= అని చెప్పగా; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకు- శ్రీకృష్ణుడు; మత్‌+కర్మపరుండును= 
నాదైన కర్మలు చేసేవాడున్నూ (అనగా నాకు ఇష్టమైన సత్‌క్రియలు చేసేవాడును); మత్‌+భక్తుండును= నా భక్తుడైన వాడున్నూ 
(నన్ను ప్రేమతో ఆరాధించే వాడూ); ఐనవానికిన్‌= ఐనట్టివానికి; నన్నున్‌+పడయన్‌+వచ్చున్‌= నన్ను పొందవచ్చును (మోక్షం 
అందుకొనవచ్చును); అని= అని; అతనిన్‌= అర్జునుడిని; ఆశ్వాసించి= ఓదార్చి. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! నీవు బాధపడవద్దు. ఆ అవసరం లేదు. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి భయంలేనివాడవై, 
ఆనందం పొందిన వాడవై ఉండుము” అని శ్రీకృష్ణుడు చెప్పి, వెనుకటి ఆకారం ధరించి, ప్రశాంతమూర్తిగా 
కన్పించాడు. ఆ సౌమ్య స్వరూపం చూచి, అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 'ఓ శ్రీకృష్ణా! నీ విశ్స్శరూపం చూచినప్పుడు 
నేను కొయ్యబారిపోయాను. ఇప్పుడు ఆ భయం పోయింది. నేను తిరిగి యథాప్రకారంగా కదలిక మెదలిక కల 
మనిషిని కాగలిగాను.' అర్జునుడు చెప్పిన ఆ మాటలు విని, శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి ఈ విధంగా చెప్పాడు. 
'నాకు ఇష్టమైన మంచి పనులు చేసేవాడూ. నాకు భక్తుడు అయినవాడూ నన్ను పొందగలడు.” 


విశేషం: 1. మద్భక్తుండు అని మాత్రమేగాక, మత్‌ కర్మపరుండును అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనగా కర్మయోగం - భక్తియోగం 
వేరుకావని - రెండూ కలిసే ఉంటాయని శ్రీకృష్ణుడి సందేశం. 


తే. అతండు మటియును బ్రహ్మవిద్యాన్వయమున. । దనకు సందిగ్ధ మైనట్టి దాని నెల్ల 
నడుగంగా నమ్మహాత్ముం డత్యంతకరుణ. । దెలియ జెప్పుచు హృదయసంచలత మాన. 222 


ప్రతిపదార్థం: అతండు= శ్రీకృష్ణుడు; మణియును= ఇంకా; (బ్రహ్మ+విద్యా+అన్వయమునన్‌= పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని 
అనుసంధించటంలో; తనకున్‌= అర్జునునకు; సందిగ్రము+ఐనట్టి+దానిన్‌+ఎల్లన్‌= సందేహములు ఏర్పడిన వాటిని అన్నింటినీ; 
అడుగ6గాన్‌= ప్రశ్నింపగా; ఆ+మహా+ఆత్ముడున్‌= ఆ మహాత్ముడు- గొప్ప ఆత్మగలవాడు; అత్యంత+కరుణన్‌= మిక్కిలి దయతో; 
తెలియన్‌+చెప్పుచున్‌= వివరించి చెప్పుతూ; (అర్జునుడి) హృదయ+సంచలతన్‌= హృదయానికి సంబంధించిన కలతను; మాన్సెన్‌= 
పోగొట్టాడు. 


తాత్పర్యం: అంతేకాక, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి కలిగిన సందేహాలను 

అతడు అడుగగా, ఆ సందేహాలు అన్నిటినీ పోగొట్టాడు. అర్జునుడి గుండెలో ఉన్న కలతను పోగొట్టాడు. 

విశేషం: 1. ఈ పద్యం వలన తిక్కన భగవర్గీతను సంక్షేపించినట్టు సుస్పష్టం. 

2. బహ్మవిద్యా+అన్వయముని అనే ప్రయోగం గమనించదగ్గది. స్టూల దృష్టికి భగవద్గీతలోని వాక్యాలలో విప్రతిపత్తి కన్పించవచ్చును. 

సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఆ వైరుద్దాలు తొలగిపోతాయి. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించింది - బ్రహ్మవిద్య మాత్రమేకాదు. 

“అన్నయం'గూడ. ఈ వాక్యంలోని నిష్ట, విద్య మీదగాక “అన్వయం” మీద ఉన్నది. 

వ. _ఇవ్విధంబునం బార్జున కుపనిషదర్ధజాతం బవగతంబు సేసి, మనసుకసటు వాపి, వివేకంబునకుం జేవ 
గలిగించి కృష్ణుం డీ గుహ్యతరజ్ఞానం బుపదేశించితి; దీని నెటింగికొని నీ కెట్లు సూడం బోలె నట్లు 


ప్రవర్తింపు మను పలుకు పలికి, యింతకంటెం బరమరహస్యం బొక్కటి సెప్పెద విను మని యతని 
కిట్లనియె. 223 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పార్టునకున్‌= అర్జునుడికి; ఉపనిషత్‌+అర్థ+జాతంబు= ఉపనిషత్తులకు 
సంబంధించిన భావ సముదాయం; అవగతంబు+చేసి= వివరించి చెప్పి; మనసు+కసటు+పాపి= మనస్సులోని సందేహాలు అన్నీ 
తీర్చి; వివేకంబునకున్‌+చేవ కలిగించి= ఆత్మజ్ఞానానికి గట్టిదనం కలిగించి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఈ+గుహ్య, తర, జ్ఞానంబు= 
మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని; ఉపదేశించితిన్‌= తెలియచేశాను; దీనిన్‌= ఈ రహస్య జ్ఞానాన్ని; ఎజింగికొని= తెలిసికొని; 
నీకున్‌+ఎట్టు= నీకు ఏరీతిగా; చూడన్‌+పోలెన్‌= కనిపిస్తుందో; అట్టు= ఆ రీతిగా; ప్రవర్తింపుము= ఆచరించుము; అను+పలుకు+పలికి= 
అను మాటలు చెప్పి; ఇంత కంటెన్‌= దీని కంటెను; పరమ+రహస్యంబు= గొప్పదైన రహస్యం; ఒక్కటి+చెప్పెదన్‌= ఒకటి చెప్పగలను; 
వినుము+అని= ఆలకింపుము అని; అతనికిన్‌= అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ రీతిగా అర్జునుడికి ఉపనిషత్తులలోని సారం అనదగిన సందేశం అందించి, శ్రీకృష్ణుడు ఇట్టా చెప్పాడు. 
'ఓ అర్జునా! నీకు మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని అందించాను. నీవు ఈ సందేశాన్ని అవగాహన చేసికొని, నీకు 
నచ్చిన రీతిగా ప్రవర్తించుము. ఇంకో మాట. ఇంత కంటె గూడ గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. దానిని చెప్పగలను. 
జా(గత్తగా ఆలకించుము. 


విశేషం: వివేకం= రెండు వస్తువుల సూక్ష్మభేదం గుర్తించి వేరుపరచటం; ఆత్మ- అనాత్మ భేదం తెలుసుకొనటం, మిథ్యా ప్రపంచం 
నుండి పరమాత్మను వేరుగా గుర్తించటం. 
తే. “క్రందుకొను సర్వధర్మవికల్పములను । నెడల విడిచి దృఢంబుగ నే నొకండ 

శరణముగ నాశ్రయింపుము సకలదురిత । ములకు దొల(గింతు నిన్ను. బ్రమోద మొంద. 224 


ప్రతిపదార్థం: క్రందుకొను= గుమిగూడే; సర్వ+శధర్మ+వికల్పములను= అన్ని ధర్మాల (ప్రత్యామ్నాయాలను; ఎడలన్‌+విడిచి= 
తొలగునట్టుగా విడిచిపెట్టి; దృఢంబుగన్‌= గట్టిగా- ఏకైక దీక్షతో; ఏన్‌+ఒకండన్‌= నేను ఒకడను మాత్రమే; శరణము గన్‌= ఏకైక 
రక్షణగా; ఆశ్రయింపుము= ఆధారంగా చేసికొనుము; నిన్నున్‌= నిన్ను; సకల, దురితములకున్‌= అన్ని పాపాలకు; ప్రమోదము+ఒందన్‌= 
సంతోషం చెందేటట్టుగా; తొలంగింతున్‌= పోగొట్టగలను. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ఇది అన్నిటిని మించినట్టి గొప్ప సందేశం. ఆలకించుము. ధర్మాలు ఎన్నో ఉండవచ్చును. 
ధర్మాలకు ప్రత్యామ్నాయాలు ఉండవచ్చును. వాటిని అన్నిటినీ వదలిపెట్టి, రక్షించేవాడను నేను ఒకడనే అని నమ్మి 
నన్ను శరణుపొందుము చాలు. నీ పాపాలు అన్నీ పోగొట్టి నీకు సంతోషం చేకూర్చగలను. 
విశేషం: 1. ఈ పద్యానికి భగవర్గీతలో- మాతృక అనదగిన సంస్కృత శ్లోకం ఇది. 

న్థో॥ “సర్వధర్మాన్‌ పరిత్యజ్య | నూ మేకం శరణం వ్రజ, 

అహం త్వా సర్వపాపేభ్యో । మోక్షయిష్యామి నూ శుచక.(భ.గీ. 18-66) 

దీనికి లోకంలో చరమన్టోకం అని (ప్రఖ్యాతి ఏర్పడింది. ఈ శ్లోకంతో గీతా సందేశం సమాప్తి అవుతుంది. 
మూల సంస్కృత శ్లోకంలో. సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య; అన్ని ధర్మాలనూ పరిత్యజించి అని ఉన్నది. తిక్కన తెలుగుసేతలో వ్యాఖ్యాన 
ప్రాయంగా ((క్రందుకొను) సర్వధర్మ వికల్పములను విడిచిపెట్టుమని ఉన్నది. భగవద్గీతా సందేశంలో ఎన్నో ధర్మాలు |క్రందుకొని 
కన్పిస్తాయి. భగవద్గీత - ఏకైక ధర్మాన్ని ప్రబోధించలేదు. ధర్మం వైకల్పికము - అని భగవద్గీత ్రబోధిస్తున్నది. అందుచేతనే 
సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్న్యాసయోగం, ఆత్మసంయమయోగం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 
సంసారతరణోపాయాలు ఎన్నోఉన్నాయి. చిట్టచివరకు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం 'సరే, తరణోపాయాలు ఎన్నో చెప్పాను 
కదా. అవి అన్నీ ఆచరణీయాలే. అయితే, ఏ కారణం చేతనైనా నీవు వాటిని వేటినీ ఆచరించలేకపోతే దిగులుపడ నవసరం లేదు. 


అందరకూ సులభ సాధ్యమైన ఒక ఉపాయం ఉన్నది. అది శరణాగతి. నన్ను (భగవంతుని) శరణు వేడితే చాలు. నేను నిన్ను 
పాపాలనుండి విముక్తుడిని చేసి మోక్షం ఇస్తాను. 


శాంతిపర్వంలో 'క్రందుకొను ధర్మవికల్పములను' తిక్కన పేర్కొన్నాడు. భీష్ముని ఉపదేశం చివర. 


“కొందటు బ్రహ్మచర్యమున. గొందజు భవ్యగృహస్థ ధర్మముం 
బొందుటం గొంద జిద్ద తసమున్‌ ననభూమి( దగం జరించుటం 
గొందజు నిష్క్రియత్వమునం గొందజు యజ్ఞ విధానశాలితం 


గొంద అనూన దానమును గోరి యొనర్హురు నిత్య సౌఖ్యమున్‌.” 

జననీజనకారాధన । మున గురుభక్తిని సువృత్తమున శాంతిని దాం 

తిని సత్యమున నహింసను । విను కాంతురు మోక్షపదము వేర్వేణ జనులొ' - (శాంతిపర్వం 6 అశ్వా - పద్యం 553) భగవద్గీతలో... 
శ్రీకృష్ణపరమాత్మ చిట్టచివరకు చెప్పిన మాట “శరణాగతి”. ఇది భక్తిమార్గం. భక్తి చాలు. భక్తితో సర్వపాపాలు నశించిపోతాయి. 

హిందూమతంపై కొందరు పాశ్చాత్యులు చేసే విమర్శ ఒకటి ఉన్నది. 'హిందువులు కర్మ సిద్దాంతం (ప్రతిపాదించారు. 
మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. చెడ్డపనులు చేస్తే పాపం వస్తుంది. ఇక దేవుడు చేసేది ఏముంది? జీవుడు హైందవ వేదాంతం 
ప్రకారం - ఈ కర్మ చ(క్రబంధంలో సదా పరిభ్రమించవలసిందే అనేక జన్మలు ఎత్తుతూ.” 

ఈ చరమ శ్లోకంలో సుస్పష్టంగా చెప్పబడింది. శరణాగతి చేస్తే చాలు భగవంతుడు సర్వపాపాలను పోగొట్టి మోక్షం 
ప్రసాదించగలడు. వైప్లవులు ఈ చరమ శ్లోకం గీతా సందేశానికి కేంద్ర గరిమనాభి అని అంటారు. “ముక్తికి - భక్తి చాలు.” ఇది 
శ్రీవైష్ణవ వేదాంతం. 

విశిష్టాద్వైత మత(ప్రోక్తయైన రామానుజాచార్యుడు చరమ శ్లోకానికి ప్రత్యేక (ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే పఠితలు 
గుర్తుంచుకోవలసిన అంశం - ఇది చరమ శ్లోకమేగాని ప్రథమ శ్లోకమూ కాదు. ఏకైక శ్లోకమూ కాదు. 

రామానుజాచార్యుల తరువాత, ఈ భక్తిమార్గం - 1. మార్జాల కిశోర న్యాయం 2. మర్కట కిశోర న్యాయం అని రెండు 
మార్గాలుగా చీలింది. భగవంతుడే భక్తుడిని తల్లిపిల్లి పిల్లలను మోసికొని పోతుంది మార్జాల కిశోర న్యాయంలో. తల్లికోతి పొట్టకు 
అంటిపెట్టుకొని చెట్టునుండి ఇంకో చెట్టుకు పోతాయి మర్కట కిశోరాలు. 

భగవద్గీత కేవలం శరణాగతికి ఏకాంత భక్తికి మాత్రమే (ప్రాముఖ్యం ఇచ్చియుంటే ఈ ఒక్క శ్లోకం చాలు. ఇన్ని అధ్యాయాలు 
ఇన్ని శ్లోకాలు ఉన్నాయి కదా. ముక్తికి ఎన్నో ఉపాయాలను భగవద్గీత పేర్కొన్నది. శరణాగతి” పరమోపాయం అని తిక్కన స్పష్టీకరించి, 
ఇది అన్నిటి కంటే గొప్ప రహస్యం అని కూడా చెప్పియున్నాడు. 

వ. ఇప్పరమోపాయంబు. 225 
తాత్సర్యం: మిక్కిలి గొప్పది అయిన ఈ వెరవు. 


క నియతియు(దపమును నా దెస । భయభక్తులు గలిగి నాకు భక్తుం డై ని 
శ్హయనిపుణు. డయినవానికి(। బ్రియమున నెటి(గింపు వలదు పెజివారలకున్‌.” 226 


వ్ర తిపదార్ధం: నియతియున్‌= ఇంద్రియ నిగ్రహమును; తపమును= శరీర క్లేశమునకు జంకక పాటించే ఆధ్యాత్మిక చింతన; 
నా దెసన్‌= నా యెడల; భయ+భక్తులు= భీతి గౌరవ పురస్పరమైన ప్రేమ; కలిగి= ఉండి; నాకున్‌= నాకు; భక్తుండు+ఐ= 
ఆరాధించేవాడయి; నిశ్చయ+నిపుణుండు+అయిన వానికిన్‌= దృఢమైన మనస్సు గలవాడికి; ప్రియమునన్‌= ప్రీతితో; ఎటింగింపుము= 
ఉపదేశించుము; పెజ+వారలకున్‌= ఇతరులకు (అనగా భక్తులు కాని వారలకు); వలదు= ఎరిగించవద్దు. 


తాత్సర్యం: ఇంద్రియ నిగ్రహం, నీతినియమాలు గల సౌశీల్యవంతుడు, నా యెడ భక్తి కలిగినవాడికి మాత్రమే 
నేను నీకు చేసిన ఈ సందేశం అందించుము. అంతేకాని, దృఢమైన మనస్సు లేనివాడికి తదితరులకు ఈ సందేశం 
వినిపించవద్దు సుమా! 

నిశేషం: 1. సత్యమూ జగద్విదితమూ అయిన భగవద్గీతా సందేశం రహస్యంగా ఉంచమనటంలో శ్రీకృష్ణుడి ఆంతర్యం ఏమిటి? 


జిజ్ఞాస లేనివారికి - యోగ్యత లేనివారికి ఈ సందేశం అందించరాదు. ఎందుచేతనంటే- అది నిష్ఫలం కావటం మాత్రమే గాక 
ప్రమాదాలకు దారితీయవచ్చును. 


వ. అని వెండియు( బుండరీకాక్షుండు 'నాచెప్పిన యది లెస్సగా నాకర్ణించితే? నీయజ్ఞాన సమ్మోహం 
బంతయుం బాసెనే? యనవుడు నర్జునుండు. 227 


ప్రతిపదార్థం: అని, వెండియున్‌= అని చెప్పి - మరల; పుండరీక+అక్షుండు= తెల్లతామర పువ్వుల వంటి కన్నులు గలవాడు - శ్రీకృష్ణుడు; 
నా+చెప్పిన+అది= నేను చెప్పినట్టిది; లెస్సగాన్‌= బాగుగా; ఆకర్షించితి(వి+ఏ= విన్నావుగదా; న్ని అజ్ఞాన, సమ్మోహంబు= నీ తెలివి లేకుండటం 
- భ్రాంతి; అంతయున్‌= సర్వమూ; పాసెను+ఏ?= పోయినదా?; అనవుడున్‌= అని చెప్పగా; అర్జ్హునుండు= అర్జునుడు. 


తాత్సర్యం: అని మరల శ్రీకృష్ణుడు తన సందేశం అందించగా అర్జునుడు విన్నాడు. చివరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి 
ఒక ప్రశ్న వేశాడు. “అర్జునా! నీకు చెప్పిన విషయాలు అన్నీ విన్నావు గదా. నీ అజ్ఞానం తొలగిపోయిందా? నీ భ్రాంతి 
అంతా పోయింది కదా! అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా చెప్పాడు: 


విశేషం: అనవుడు అనగా, నావుడు అనగా అని చెప్పగా అని అర్థం. తెలుగు భారతంలో ఈ పదాలు చాలా చోట్ల ప్రయోగించబడ్డాయి. 
భారత కథ చాలా భాగం సంభాషణ రూపంలో నడిచింది. 'వైశంపాయనుండు జనమేజయునకు ఇట్టనియె' 'సూతుండు శౌనకాది 
మహర్షులకు ఇట్లనియె', శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్టనియె, సంజయుండు ధృతరాష్ట్రునకు ఇట్లనియె - ఈ విధంగా. 
అందుచే అనవుడు- నావుడు శబ్దాలు విరివిగా వాడబడ్డాయి. ఇవి డుకారాంతాలుగదా! తెలుగులో “డు” ప్రథమా విభక్తి 

ప్రత్యయం. పురుషనామాల చివర 'డు' తరచుగా వస్తుంది. ఒక (శ్రోత అడిగాడట- “అనవుడుకు నావుడు ఏమౌతాడని'. ఇంకో 
(శ్రోత చెప్పిన సమాధానం- 'అనవుడు నావుడు అన్నదమ్ములు”. ఈ చమత్కార కథ తెలుగు సీమలో ఎక్కువ ప్రచారంలో ఉండేది. 
ఉ. “మోహ తమంబు వాసె(ః దుది ముట్టిన నీదు ప్రపత్తి వీత సం 

దేహుండనైతి; గాఢపరిదీప్త మహాకృతిం గాంచి బోధ స 

న్నాహనిరామయస్థిరమనస్థతి. బొందితి; సర్వలోక ని 

ర్వాహవినోద! నీ విమల వాక్యము చొప్పున నెల్ల జేసిదన్‌.' 228 


ప్రతిపదార్థం: మోహ+తమంబు+పాసెన్‌= మోహం అనే చీకటి తొలగిపోయింది; తుదిన్‌+ముట్టిన= చివరి భాగాన్ని తాకిన, 
పరిపూర్ణత చెందిన; నీదు+(ప్రపత్తిన్‌= నీ యందలి భక్తిచేత; వీత+సందేహు(డన్‌+ఐతిన్‌= పోయిన అనుమానాలు గలవాడను 
అయ్యాను; గాఢ, పరిదీప్త, మహా+ఆకృతిన్‌= గొప్పగా దేదీప్యమానంగా వెలుగొందిన ఆకృతిని (నీ విశ్వరూపాన్ని); కాంచి= చూచి; 
బోధ+సన్నాహ+నిరామయ+స్థిర+ మనస్‌+స్టితిన్‌= జ్ఞానంతో నిండిన ఆరోగ్యంతో కూడి చలించనట్టి మనస్సు యొక్క ఉనికిని; 
పొందితిన్‌= సంపాదించాను; సర్వ, లోక, నిర్వాహ వినోద!= అన్ని లోకాలను నడపటమే (క్రీడగా గలవాడా!- శ్రీకృష్ణా! నీ, విమల, 
వాక్యము, చొప్పునన్‌= నీవు చెప్పిన మాటల (ప్రకారం; ఎల్లన్‌= అంతా; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: “భ్రాంతి అనే చీకట్టు నానుండి తొలగిపోయాయి. నీయెడ నాకు కుదిరిన పరిపూర్ణ భక్తి విశ్వాసం 
చేత అన్ని అనుమానాలు నాకు తొలగిపోయాయి. నీ విశ్వరూప సందర్శనం చేత నా జ్ఞానం దృఢంగా పాదుకున్నది. 
సర్వలోకాలను నడపటమే (క్రీడగాగలవాడా, ఓ శ్రీకృష్ణా నీవు చెప్పినట్టుగా నేను నడచుకోగలను. 


విశేషం: 1. ఇక్కడ శ్రీకృష్ణుడి ప్రబోధం - అర్జునుడి అనుభూతి రెండూ కలిశాయి. ఒకటి శాస్త్రం. అది సిద్దాంత భాగం. రెండవది 
కళ. అనుష్టానం. సిద్దాంతం అనుభూతి వలన (ధ్రువీకరించబడుతుంది. 


2. భగవద్గీత బోధించే వేదాంతం ఏమిటి? వేదాంత తత్త్యం ఐహిక కర్మ విదూరం కాదు; కర్తవ్య ఆచరణ అందులో 
ఇమిడి ఉన్నది ఎందుచేతనంటే గీతా ప్రబోధం విన్న తదుపరి అర్జునుడు గాండీవాన్ని పట్టి యుద్దం చేశాడు. కాషాయాంబరాలు 
ధరించి అడవికి పోలేదు. అడవికి పోవటం తప్పని కాదు. కర్తవ్యం నిర్వహించటం ఒప్పు అని చెప్పటమే. 


వ. అని పలికి యప్పరమపురుషునకు సభక్తిక సాష్టాంగ దండ ప్రణామంబు సేసి పార్టుండు గృతార్జ్థుండై 
ధృతాయుధుండయ్యె' ననిచెప్పి సంజయుండు వెండియు నిట్లనుం 'గురుకులేశ్వరా! యేను మునిగణేశ్వరుండైన 
పొారాశర్వు కారుణ్యంబున. గ వ్టార్దునుల యద్నుతపుణసంవాదంబు వినుటకు మహాయోగీంద్ర 

్యె iN సృష్ణార్డు పత పుణ్య ద్ర 
హృదయానందకరుం డైన యద్దేవుని దివ్యరూపంబు గనుటకుం బాత్రభూతుండ నైతి; నమ్మహాత్ముండు దన 
మధురవాక్యంబుల నుపదేశింప నత్యంతగుహ్యం బైన యోగప్రకారంబు విశదంబుగా ననుసంధించితి; 
నమ్మహానుభావుల సంభాషణములు నవ్విశ్వరూపుని మహనీయాకారంబునుం దలంచి తలంచి యచ్చెరు 
వందుచు( బ్రియం బందుచు నుండుదు' నని మటియును. 229 


ప్రతిపదార్థం: అని+పలికి= అని (అర్జునుడు చెప్పి); ఆ+పరమ, పురుషునకున్‌= ఆ (కృష్ణు పరమాత్మకు; స, భక్తిక, స+అష్టాంగ 
దండ, ప్రణామంబు+చేసి= భక్తితో కూడిన ఎనిమిది అవయవాలు భూమిని సోకు నమస్కారం చేసి; పార్భండు= అర్జునుడు 
(పృథ= కుంతి); కృత+అర్భ్జుండు+ఐ= ధన్యుడై; ధృత+ఆయుధుండు+అయ్యెన్‌= ఆయుధాన్ని ధరించినట్టి వాడయ్యె; 
అని+చెప్పి= అని వచించి; సంజయుండు= సంజయుడు; వెండియున్‌= మరల; ఇట్టు+అనున్‌= ఈవిధంగా చెప్పాడు; 
కురు+కుల+-ఈశ్వర= కురు వంశానికి అధిపతీ- ఓ ధృతరాషా!; ఏను= నేను; ముని, గణ+-ఈశ్వరుండు+ఐన= మునుల 
సముదాయంలో శ్రేష్టుడు ఐన; పారాశర్యు+కారుణ్యంబునన్‌= పరాశర మహర్షి కొడుకైన వ్యాసుడి దయవలన; కృష్ణ+అర్జ్హునుల= 
శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన; అద్భుత+పుణ్య+సంవాదంబు= ఆశ్చర్యకరమైనట్టిదియు, సుకృతమును 
చేకూర్చునట్టిదియును అయిన సంభాషణ; వినుటకున్‌= వినటానికి; మహా, యోగి+ఇం(ద్ర, హృదయ, ఆనందకరుండు+ఐన= 
గొప్ప బుషులలో శ్రేష్టులైనవారి హృదయాలకు సంతోషం చేకూర్చేవాడైన; ఆ+దేవుని= ఆ భగవంతుడి; దివ్య+రూపంబు= 
లోకోత్తరమైన ఆకారం; కనుటకున్‌= చూడటానికి; పాత్ర, భూతుండన్‌+ఐతిన్‌= యోగ్యుడను కాగలిగాను; ఆ+మహా+ఆత్ముండు= 
గొప్ప ఆత్మగల ఆతడు- శ్రీకృష్ణుడు; తన+మధుర+వాక్యంబులన్‌+ఉపదేశింపన్‌= తియ్యనైన తన మాటలు చెప్పగా; 
అత్యంత+గుహ్యంబు+ఐన= మిక్కిలి రహస్యమైనట్టి; యోగ+(ప్రకారంబు= యోగ పద్దతి; విశదంబుగాన్‌= తేటతెల్లం అయ్యే 
రీతిలో; అనుసంధించితిన్‌= తగినట్లుగా కూర్చి చెప్పాను; ఆ+మహా+అనుభావుల+సంభాషణములు= ఆ మహాత్ముల మాటలు; 
ఆ+విశ్వరూపుని= విశ్యమే తన ఆకారంగా గల ఆ శ్రీకృష్ణుడి; మహనీయ+ఆకారంబున్‌= గొప్ప ఆకృతిని; తలంచి; తలంచి= 
మరల మరల స్మరించి; అచ్చెరువు+అందుచున్‌= ఆశ్చర్యం అనుభవిస్తూ; ప్రియంబు+అందుచున్‌= ప్రీతిని అనుభవిస్తూ; 
ఉండుదున్‌= ఉంటాను; అని మజియును= అని చెప్పి మరల. 


తాత్సర్యం: అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి గాండీవం ధరించి నిలిచాడు, 
అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి, మరల ఈ విధంగా అన్నాడు. 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను 
బుషివరేణ్యుడైన వ్యాసుడి కరుణవలన కృష్ణార్ణునుల సంభాషణ విన్నాను. యోగీశ్వరుల హృదయానికి ఆనందం 
కలిగించే శ్రీకృష్ణుడి విశ్వరూపం సందర్శించగలిగాను. అంతేకాక మహానుభావుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి 
అందించిన దివ్య సందేశం యోగ విద్యా సారసం[గ్రహం ఆలకించాను. ఆ మహానుభావుల సంభాషణలు- 
ప్రపంచస్వరూపుడైన శ్రీకృష్ణుడి మహనీయస్వరూపం మాటి మాటికి తలపోసి ఆశ్చర్యము, ఆనందము చెందుతూ 
ఉంటాను. 


విశేషం: 1. భగవద్గీత ప్రత్యక్షంగా విన్నది, శ్రీకృష్ణుడి విశరూపం సందర్శించింది అర్జునుడు. అయితే అతడితోపాటు ప్రత్యక్షంగా 
వినే అవకాశం చూచే అవకాశం సంజయుడికి సం(క్రమించింది గదా వ్యాసమహర్షి దయవలన. అటు అర్జునుడి మాట అటుంచి- 
ఇటు సంజయుడు ఆనందతన్మయుడై ఉప్పొంగి పోతున్నాడు. 

2. సాష్టాంగదండ(ప్రణామం: దండాకారంగా ఎనిమిది అంగాలు, అవయవాలు నేలకు తగిలేటట్టుగా చేసే నమస్కారం. 
1. మోకాళ్ళు 2. పాదాలు 3. చేతులు 4. రొమ్ము 5. బుద్ది 6 తల 7. మాట 8. చూపు- ఇవి అష్టాంగాలు. 


తే. “అధిప! యోగీశ్వరేశ్వరుం డైన కృష్ణు! డును ధనుర్ధరవర్యుం డర్దునుండు నెచట 

నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు । భూతి నిత్యంబు లగు; నిది నా తలంపు.” 230 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఓ ధృతరాష్ట్ర మహారాజా!; యోగి+ఈశ్వర+-ఈశ్వరుండు+ఐన= ఉత్తమ యోగులలో గొప్పవాడు 
అయిన; కృష్ణుండును= శ్రీకృష్ణుడూ, ధనుస్‌+ధర+వర్యుండు= ధానుష్కులలో- ధనువు ధరించే వారలలో ్రేష్టుడైన; అర్జును(డు= 
అర్జ్హునుడును; ఎచటన్‌= ఏ స్థలంలో; నిలిచిరి= నిలబడ్డారో; అచ్చటన్‌= ఆ స్థలంలో; విజయంబు= గెలుపు; నీతి= మంచి నడవడి 
తీరు; సిరియున్‌= ఐశ్వర్యం; భూతి= (ప్రాభవం; నిత్యంబులు+అగున్‌= సర్వదా ఉంటాయి; ఇది= ఇది; నా+తలంపు= నా 
అభిప్రాయం. 
తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడూ, విలుకాం[డ్రలో గ్రేష్టుడైన అర్జునుడూ, ఎచ్చట 
కలిసి మెలిసి ఉంటారో అచ్చట నీతి, సిరిసంపదలు, విజయం సర్వదా ఉంటాయి. 
విశేషం: 1. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడుగా భారతంలో భగవద్గీతలో అభివర్షితుడు. 
2. ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక శ్రీకృష్ణుడు, ఐహికశక్తికి ప్రతీక అర్జునుడు. శ్రీకృష్ణుడు దైవశక్తికి, పురుషకార శక్తికి అర్జునుడూ (ప్రతీకలు. 
యోగం+పురుషకారం= విజయం అని సంజయుడి వ్యాఖ్యానం. 
వ. అనిన విని ధృతరాష్తుం డిట్లనియె. 231 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని (సంజయుడు చెప్పగా) ఆలకించి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని సంజయుడు చెప్పగా ఆలకించి ధృతరాష్ట్రుడు ఈ రీతిగా చెప్పాడు. 


క ' ఇవ్విధమున నాయిత మై । క్రొ వ్వెలరారంగ నిలిచి కురుపాండవులం 
దెవ్వరు మును గడంగిరి? రణ । మెవ్విధి నూలుకొని చెల్లె? నెటింగింపు తగన్‌. 232 


ప్రతిపదార్థం: -ఈ+విధమునన్‌= ఈ రీతిగా; ఆయితము+ఐ= సంసిద్దమై; క్రొవ్వు+ఎలరారంగన్‌= గర్వం అతిశయించగా; నిలిచి= 
నిలబడి; కురు+పాండవులందున్‌+ఎవ్వరు= కౌరవులలో పాండవులలో ఎవ్వరు; మును= ముందుగా; కడలిరి= పూనిరి; రణము= 
యుద్దం; ఏ+విధిన్‌= ఏ రీతిగా; నూలుకొని= ప్రారంభించి; చెల్లెన్‌= జరిగింది; తగన్‌= తగినట్టుగా; ఎటిగింపు(ము)= తెలియజేయుము. 


తాత్పర్యం: “ఈ విధంగా యుద్దానికి సంసిద్దమై, గర్వంతో కురు పాండవులు నిలిచారు గదా! ఉభయ పక్షాలలో 
మునుముందుగా యుద్దం ఎవరు ప్రారంభించారు? యుద్దం ఏ విధంగా జరిగింది? వివరించి చెప్పుము.” 
భీష్ముని ప్రథమ దివస యుద్దము (సం. 6-42-1) 

వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె భవదగ్రనందనుం డత్యంతోదగ్రవ్యగ్రుండై యాగ్రహంబునం 
బనిచినం బ్రకటదోర్గర్వదుర్దముం డగు దుశ్శ్ళాసనుండు పురి కొలుపం గురుసైన్యంబులు శంఖ భేరీ 
మృదంగాది నిస్వనమ్ములు సెలంగ గాంగేయుండు దొలుతం గదల( గేతుశోభాభిరాముం డగుచు 
నుద్దామ గతిం గవిసినం గనుంగొని. 233 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని (ధృతరాష్ట్రుడు) చెప్పగా; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= 
ధృతరాష్ట్రుడికి, ఈ విధంగా చెప్పాడు; భవత్‌+అ(గ్ర నందనుండు= నీ పెద్ద కొడుకు (దుర్యోధనుడు); అత్యంత+ఉద(గ్ర 


వ్యగ్రుండు+ఐ= మిక్కిలి భయంకరమైన స్ఫూర్తితో చలించినవాడై; ఆ(గ్రహంబునన్‌= కోపంతో; పనిచినన్‌= ఆజ్ఞాపింపగా; (ప్రకట, 
దోర్గర్వ, దుర్షముండు+అగు= పైకి వెల్లడి అయిన భుజబలంచేత అడపరానివాడగు; దుశ్ళాసనుండు= దుళ్ళాసనుడు; పురికొలుపన్‌= 
ప్రోత్సహించగా; కురు, సైన్యంబులు= కౌరవ సేనలు; శంఖ, భేరీ, మృదంగ+ఆది, నిస్వనమ్ములు= శంఖాలు, పెద్దమూతి ఒకటిగల 
డోళ్ళు; మద్దెళ్లు మొదలుగా గల వాద్యాల (మోతలు; చెలంగన్‌= ధ్వనించగా; గాంగేయుండు= గంగ కొడుకు- భీష్ముడు; తొలుతన్‌= 
మొదట; కదలన్‌= నడవగా; కేతు, శోభా+అభిరాముండు+అగుచున్‌= జెండా యొక్క వైభవంచేత అందంగా కనిపిస్తూ; 
ఉద్దామ+గతిన్‌= భయంకరమైన రీతిగా, కవిసినన్‌= మార్కొనగా; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రీతిగా చెప్పాడు- 'నీ పెద్ద కొడుకు మిక్కిలి కోపంతో ఆజ్ఞాపించగా 
పరా(క్రమ గర్వంతో దుశ్శాసనుడు ప్రోత్సహించగా, కౌరవసేనలు శంఖాలు, భేరులు, మద్దెలలు మున్నగు వాద్యాలు 
మోగించి, ముందు భీష్ముడు సేనాధిపతిగా ఎత్తైన జెండా ఆకాశంలో అందంగా వెలుగొందుతూ ఉండగా, భయం 
కరంగా మార్కొనటం చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. పాండునృపాలనందనులు పావని మున్నుగ నేచి యప్పు భీ 
ష్ముండు గడంక మై నడచు చోటికి. జక్కటి గాంగం ద్రోచి యొం 
డొండ కడంగి సేన తమ యుబ్బున కుబ్బ(గ నన్యసైన్య వే 
దండ ముఖాంగముల్‌ దృణ వితానముగా. గొని నిర్వికారులై, 234 


ప్రతిపదార్థం: పాండు, నృపాల, నందనులు= పాండురాజు కొడుకులు పాండవులు; పావని= భీముడు; మున్నుగన్‌= ముందుండగా; 
ఏచి= విజృంభించి; అప్హు= అపుడు; భీష్ముండు= భీష్ముడు; కడంకమైన్‌= పూనికతో; నడచుచోటికిన్‌= కదలి వెళ్ళే స్థలానికి; 
చక్కటి+కాంగన్‌= చేరువ అయ్యేటట్టుగా; 'తోచి= ముందుకు చేరి; ఒండొండ= ఒకరితో ఒకరు; కడంగి= పూని; సేన= సైన్యం; 
తమ+ఉబ్బునకున్‌+ఉబ్బంగన్‌= తమ అతిశయానికి ఉప్పాంగగా; అన్య, సైన్య, వేదండ, ముఖ+అంగముల్‌= శత్రుసైన్యంలోని 
ఏనుగుల ముందున్న బారులు; తృణ+వితానముగాన్‌= గడ్డి పోచలవలె; కొని= భావించి; నిర్వికారులు+ఐ= వికారం లేనివారలై 
ధైర్యంతో ఉన్నవారై. 

తాత్పర్యం: పాండవులు భీముడిని ముందు పెట్టుకొని, భీష్ముడు నడుస్తున్న చోటుకు చేరువగా తమ సైన్యాలను 
తరలించారు. పాండవుల ఉత్సాహం చూచి, ఆ సేనలు ఉప్పాంగాయి. ఉప్పొంగి శత్రుసైన్యంలోని గజబలాన్ని 
గడ్డిపోచలుగా భావించి ధైర్యంతో (ముందుకు సాగి). 


వ.  ఉరవడించు సమయంబున. 235 
ప్రతిపదార్థం: ఉరవడించు+సమయంబునన్‌= వేగిరపడే వేళలో. 
తాత్సర్యం: వేగిరపడే వేళలో. 


క. ఘనతరగర్హా ధ్వనులును, | ఘనపథమఖిలంబు€ దూంటు కట్టెడు తూర్య 
స్వనములునుం గబళించుచు । ననిలతనయు సింహనాద మడరెం బెలుచన్‌. 236 


ప్రతిపదార్థం: ఘన, తర, గర్జా, ధ్వనులును= మిక్కిలి గొప్పదైన మదపుటేనుగులు చేసే ధ్వనులూ; ఘనపథము+అఖిలంబున్‌= 
ఆకాశం అంతయు; తూ(టు+కట్టెడు= చిల్లులు పడచేసే; తూర్య+స్వనములున్‌= బూరాలు మున్నగు వాద్యాల ధ్వనులునూ; 
కబళించుచున్‌= (మింగి వేస్తూ; అనిల తనయు, సింహనాదము= వాయుపుత్రుడు అయిన భీముడు చేసిన సింహనాదం; పెలుచన్‌= 
ఎక్కువగా; అడరెన్‌= అతిశయించింది. 


తాత్పర్యం: ఉభయ సైన్యాలు తలపడాలని వేగిరపడే ఆ వేళలో, భీమసేనుడు సింహనాదం చేశాడు. మదపు టేనుగుల 
గర్భా నినాదాలను, ఆకాశాన్ని చిల్లులుపడేటట్టు చేసే తూర్యరావాలను భీముడి సింహనాదం కబళించివేసింది. 


విశేషం: సింహనాదం: (ప్రాచీనకాలంలో యుద్దవీరుడి నోటి నుండి వెలువడే గర్జన. అది సింహగర్జన సదృశం. అలనాడు వీరులు 
చేసే సింహనాదాలు “పూరించే శంఖాలు” భేరీ కాహళ తూర్యాది రావాలు యుద్ద పరా(క్రమంలో అంతర్భాగాలే. 


వ. ఇట్లు ప్రతిభటతురంగమాతంగంబుల గుండియ లవియ నందంద యార్షి పేర్చిన భీము నెదిర్లి 
దుశ్శాసనుండును దుర్ముఖుండును దుష్పహుండును దుర్మర్షణుండును వివింశతియు వృషసేనుండును 
జిత్రసేనుండును వికర్ణుండును బురుమిత్రుండును దుర్యోధను చూడ్కికి వేడ్క సేయుచుం దా(కిన. 237 


~~ 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ప్రతిభట, తురంగ, మాతంగంబుల, గుండియలు+అవియన్‌= శత్రువుల గుర్రాలు ఏనుగుల 
దండుల గుండెలు బ్రద్దలయ్యేటట్టుగా; అందంద= అక్కడికక్కడే; ఆర్చి, పేర్చిన= అతిశయించి విస్తరిల్లిన; భీమున్‌= భీమసేనుడిని; 
ఎదిర్భి= మార్కొని; దుళ్ళాసనుండును= దుళ్ళాసనుడూ; దుర్ముఖుండును= దుర్ముఖుడూ; దుప్రుహుండును= దుష్రుహుండూ; 
దుర్మర్షణుండును= దుర్మర్షణుడూ; వివింశతియున్‌= వివింశతీ; వృషసేనుండును= వృషసేనుడూ; చిత్రసేనుండును= చిత్రసేనుడూ; 
వికర్ణుండును= వికర్షుడూ; పురుమిత్రుండును= పురుమిత్రుడూ; దుర్యోధను చూడ్కికిన్‌= దుర్యోధనుడి దృష్టికి; వేడ్క= సంతోషం; 
చేయుచున్‌=కలిగిస్తూ; తాంకినన్‌= మార్కొనగా. 


తాత్సర్యం: ఈ విధంగా శత్రువులకు చెందిన గుర్రాల ఏనుగుల దండుల గుండెలు అదిరిపోయేటట్లు 
సింహనాదం చేసి విజృంభించిన భీముడిని, దుశ్చాసనుడు, దుర్ముఖుడు, దు(ష్ప్రహుడు, దుర్మర్షణుడు, వివింశతి, 
వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు (దుర్యోధనుడి తమ్ములు) ఎదిరించి, దుర్యోధనుడికి కన్నుల పండువుగా 
మార్కొన్నారు. 
క, ఉద్యతులై కవలును ధృ। ష్టద్యుమ్నుండు6 గడంగం దోన సౌభద్రుండున్‌ 

మాద్యద్గతి( గవియుడు నే । కోద్యోగత ద్రౌపదీసుతోత్మర మడరెన్‌. 238 
ప్రతిపదార్థం: ఉద్యతులు+ఐ= ఉత్సాహంతో విజృంభించి నవారై; కవలును= నకుల సహదేవులు - కవల జంట; ధృష్ట ద్యుమ్నుండు= 
(ద్రుపదుడి పెద్ద కొడుకు- పాండవ సేనాపతి; కడ(గన్‌= పూనికతో విజృంభించగా; తోన= వెంటనే; సౌభద్రుండున్‌= సుభద్ర 
కొడుకు అభిమన్యుడు; మాద్యత్‌+గతిన్‌= మదించిన రీతిలో; కవియుడున్‌= మార్కొనగా; ఏక+ఉద్యోగతన్‌= ఒకే యత్నంలో; 
ద్రౌపదీ, సుత+ఉత్కరము= (ద్రౌపది పుత్రుల సముదాయం; అడరెన్‌= విజృంభించింది. 
తాత్సర్యం: యుద్ద సన్నద్దులై నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు విజృంభించారు. వారితోపాటు అభిమన్యుడు 
కూడా విజృంభించాడు. అట్లే ద్రౌపది కొడుకులూ చెలరేగారు. 
వ. _ఇవ్విధంబున వృకోదరునకుం దలకడచి తాంకి వజ్రనిభమ్ములగు వాలమ్ములు శైలోపములగు కౌరవవీరుల 


పయిం గురియ నక్కుమారవర్గంబు ననర్గళప్రసారం బగు శరాసారంబుల వారల. గప్పె; నట్టియెడం 
గొండొకసేపు. 239 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వృకోదరునకున్‌= భీముడికి; తలకడచి= అతిక్రమించి; తాంకి= మార్కొని; వజ్ర, 
నిభమ్ములు+అగు= వజ్రంతో సమానములు అయిన; వాలు+అమ్ములు= వాడి బాణాలు; శైల+ఉపములు+అగు= కొండలతో 
సాటి అయిన; కౌరవ, వీరులపయిన్‌+కురియన్‌= కౌరవ వీరులపై (ధార్తరాష్రులపయి) వర్షించగా, ఆ+కుమార+వర్గంబు= ఆ 


కుమారుల సముదాయం (ధార్తరా(స్టులు); అనర్గళ+(ప్రసారంబులు+అగు= అడ్డు లేకుండా ప్రయోగించబడిన; శరాసారంబులన్‌= 
బాణాల జడులతో; వారలన్‌+కప్పెన్‌= పాండవ కుమారులను కప్పింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కొండొక+సేపు= కొంతసేపు. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవ కుమారులు భీమసేనుడికంటె ముందుకురికి వజ్రాయుధాలవంటి వాడిబాణాలను 
పర్వతాల వంటి కారవవీరులమీద కురిపించారు. కౌరవ కుమారులు కూడా ఎడతెరిపి లేకుండా బాణాల వరుసలతో 
పాండవ కుమారులను కప్పివేశారు. ఆ సమయంలో కొంతసేపు. 


విశేషం: యుద్దం (ప్రారంభిస్తూ కౌరవుల పక్షంలో ముందుకు దూసుకు వచ్చింది దుశ్శాసనుడు. పాండవుల పక్షంలో భీముడు. 
దుశ్ళాసనుడికి బాసటగా నిలిచింది ధృతరాష్ట్రుడి యువకుమారులు. భీముడికి అండగా చేరింది పాండవ యువ కుమారులు. 
అనగా యుద్దానికి ముందున్నది ఉభయ పక్షాలలో యువకులే. 


క. టిచ్చవడి యుభయబలములు । నచ్చెరువుగ€ జిత్రరూపు లట్లుండ శర 
ప్రోచ్చలితచండదీప్తి స ।; ముచ్చ్రయములు పెలుచ( బరంగి ముసుగువడంగాన్‌. 240 


ప్రతిపదార్థం: ఉభయ, బలములున్‌= రెండు సేనలూ; జిచ్చవడి= మాన్సడి - కొయ్యబారిపోయి; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యకరముగా; 
చిత్రరూపులు+అట్టు+ఉండన్‌= చిత్రపటంలోని బొమ్మల వలె (కదలక, మెదలక) ఉండగా; శర, ప్ర+ఉచ్చలిత, చండ, దీప్తి 
సముచ్చయములు= బాణాలచేత (ప్రజ్వలింపచేయబడిన గొప్ప కాంతుల సముదాయం; ముసుంగు+పడంగాన్‌= విస్తరించేటట్టుగా; 
పెలుచన్‌+పరణౌన్‌= ఎక్కువగా వర్దిల్లాయి. 


తాత్పర్యం: పాండవ కుమారులూ, కౌరవ కుమారులూ ఆ రీతిగా ఒకరిపై నొకరు బాణాల వర్షం కురిపించగా, 
ఉభయ పక్షాలలోని సేనలూ రిచ్చవడి ఆశ్చర్యకరంగా చిత్రలేఖనంలోని బొమ్మలవలె కన్పించారు. కురు 
కుమారులు, పాండు కుమారులు (ప్రయోగించిన బాణాల సముదాయముల వెలుగు వెల్లువ విస్తరించింది. 


క పదపడి దుర్యోధను. డు । న్నదుందై తటుమంగ ధర్మనందనుండు జయా 
స్పదముగం బురికొల్చ(గ బె । ట్టిదముగ నొండొంటి. దలపడియె సైన్యంబుల్‌. 241 


ప్రతిపదార్థం: పదపడి= పిమ్మట; దుర్యోధనుండు= సుయోధనుడు; ఉత్‌+మదు(డు+ఐ= అతిశయించిన గర్వం కలవాడై; 
తటుమంగన్‌= పురికొల్పగా; ధర్మనందను(డు= ధర్మరాజు; జయ+ఆస్పదముగన్‌= గెలుపు కలిగేటట్టుగా; పురికొల్పంగన్‌= 
ప్రోత్సహించగా; సైన్యంబుల్‌= ఉభయ సేనలు; బెట్టిదముగన్‌= ఎక్కువగా; ఒండు ఒంటిన్‌= ఒక దానితో ఒకటి; తలపడియెన్‌= 
ఎదుర్కొన్నాయి. 


తాత్పర్యం: దుర్యోధనుడు గర్వాతిశయంతో తన సేనలను ప్రోత్సహించాడు. గెలుపుమీద దృష్టిని కేంద్రీకరించి, 
ధర్మరాజు తన సేనలను పురికొల్పాడు. ఆ రెండు సేనలు అతిశయించిన పూనికతో ఒకదానిని మరొకటి మార్కొని 


విజ్బంభించాయి. 


సీ, కప్పారు రేణువు గమలాప్తబింబంబు | రాహుమండలమన రమణ గప్పుం 
దెల్లని రజము శోభిల్లు సంగ్రామరం । గమునకుం దగు మేలుకట్టునట్లు, 
ఖచరకాంతల యలకములందు. గెందూళి | యకులపై పుప్పాడి ననుకరించు, 
నడరి పచ్చని పాంశు వమరు దిశాభిత్తి । తలముల6 గనకంపుం దగడు పగిది, 


తే. బాండవానీకమును గురుబలము నొక్క। పెట్ట రథ గజ హయ భటాబీలచటుల 
గతిం బరిక్షుణ్ణ సంగరక్షితితలముగ । వీ(క బెరసిన యత్తొలుతాంకు నపుడు 242 


ప్రతిపదార్థం: పాండవ+అనీకమును= పాండవుల సేనయును; కురు+బలమున్‌= కౌరవులసేనా; ఒక్కొ+పెట్టన్‌= ఒకేసారిగా; 
రథ+గజ+హయ+భట+ఆభీల+చటుల+గతిన్‌= రథాలు, ఏనుగులు, గుర్రాలతో, కాల్చ్బలంతో భయంకరంగా కదలు పద్దతిలో; 
పరిక్షుణ్ణ, సంగర, క్షితి, తలముగన్‌= ఎక్కువగా నలగగొట్టబడిన యుద్ధభూమి అగుచు; వీ(కన్‌= ఉత్సాహంతో; బెరసిన= వ్యాపించిన; 
ఆ+తాలు, తాకు+అపుడు= ఆ మొదటి తాకిడి ఏర్పడినప్పుడు; కప్పారు= నల్లనైనట్టి; రేణువు= దుమ్ము; కనుల+ఆప్త, బింబమ్ము= 
సూర్యగోళం; రాహు, మండలము+అనన్‌= రాహుగోళం అనునట్టుగా; రమణన్‌+కప్పున్‌= శోభిల్లి కప్పివేసింది; తెల్లని+రజము= 
తెల్లగా ఉన్న దుమ్ము; సంగ్రామ, రంగమునకున్‌= యుద్దభూమికి; తగు= తగిన; మేలు కట్టు+అట్టు= ఉల్లెడ (వితానం)వలె; 
శోభిల్లున్‌= విలసిల్లింది; కెంపు, దూళి= ఎర్రని దుమ్ము; ఖచర, కాంతల+అలకములందున్‌= ఆకాశంలో సంచరించే వేలువు 
స్త్రీల ముంగురులలో; అళులపై+పుప్పొడిన్‌= తుమ్మెదలపై; పుష్పపరాగాన్ని; అనుకరించున్‌= పోలుతుంది; పచ్చని, పాంశువు= 
పచ్చని రంగు దుమ్ము; అడరి= వ్యాపించి; దిశా, భిత్తి తలములన్‌= దిక్కులు అనెడి గోడలపైభాగాలపై; కనకంపు, తగడు, 
పగిదిన్‌= బంగారు రేకు తొడుగు వలె; అమరున్‌= ఏర్పడుతుంది. 


తాత్పర్యం: పాండవ కారవసేనలు ఒక్కసారిగా రథగజ హయభటావళి భయంకరంగా కదలగా భూమి 
నలగగొట్టబడేటట్టు విస్తరించిన ప్రతాపాలతో ఆతాలితాకు ఏర్పడినప్పుడు రకరకాల దుమ్ములు ఆకసానికి 
ఎగశాయి. నల్లని దుమ్ము కప్పటం చేత సూర్యబింబం రాహుమండలం కప్పినట్లుగా కన్పించింది. తెల్లని దుమ్ము 

et) ౧ ౧ 
యుద్దభూమిపై వితానంవలె (మేలుకట్టుగా) భాసించింది. కెంపు వన్ని దుమ్ము, దేవతా(స్తీల ముంగురులనే 
తుమ్మెదలపై పుప్పొడి వలె శోభిల్లింది. పచ్చని వన్నెగల దుమ్ము దిశాభిత్తికలమీది బంగారు రేకు తొడుగు వలె 
విలసిల్లింది. 


విశేషం: 1. చతురంగబలములు: రథ+గజ+హయ+భట వర్గాలు. ప్రాచీన భారతదేశంలో సేన చతురంగబలముగ అభివర్షితం. 
2. కమలములకు ఆప్పుడు సూర్యుడు. ఇది కవి సమయం. 


3. రాహు మండలం: అసలు లేనే లేదు. రాహువు ఒక బిందువు. ఈ బిందు సంచలనం (క్రాంతి వలయంలో వ(క్రగతిని 
సంచరిస్తుంది. రాహు గ్రస్తమైనపుడు సూర్యునకు [గ్రహణం ఏర్పడుతుంది. ఇట్టే కేతు(గ్రస్తమైనపుడు చంద్రునకు. రాహు, కేతువులు 
(గ్రహాలు కావు. రాహు మండలం నల్లగా ఉండటం కవి సమయం. 

రాహు కేతువులను ఛాయా([గ్రహాలుగా ప్రాచీనులే గుర్తించారు. అసలు రాహు, కేతు సంకేతాలను భారతీయులు ప్రాచీన 
కాలంలోనే గుర్తించటం విశేషం. ప్రాచీన భారతీయుల ఖగోళ పరిజ్ఞానానికి రాహుకేతు ప్రస్తారం ఒక నిదర్శనం. రాహు గ్రస్తమై నప్పుడు 
సూర్యబింబం నల్లగా మారటం - అనే వర్షన ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం. సూర్యగోళం (గ్రహణంనాడు మాత్రమే నల్లనౌతుంది. 
మహాభారత యుద్దం అమావాస్యనాడు ఆరంభించినదనీ ఆనాడు (గ్రహణం పట్టిందనీ ఒక వాదం ఉన్నది. 


మ. కరిఘంటానిచయస్వనంబులు. దురంగస్పీతహేషా సము 
త్మరనాదంబులు హేతిపంక్తిపటుసంఘట్టోశ్చరావంబులున్‌ 
ధరణీభాగనభోంతరం బడరి యుద్యత్తూర్యనానాధ్వని 
స్పురణం బేమియు. దోంప నీవ మొనలన్‌ భూపాలచూడామణీ! 243 


ప్రతిపదార్థం: భూపాల చూడామణీ!= రాజులలో శ్రేష్టుడవైనవాడా ధృతరాష్ట్ర మహారాజా!; కరి, ఘంటా, నిచయ, స్వనంబులున్‌= 
ఏనుగులకు కట్లిన గంటల సముదాయం వలన ఏరుడిన ధనులు; తురంగ, సీత, హేషా, సముత)ర, నాదంబులున్‌= గుర్రాల 
టె హను ఫి b CE 


నుండి వ్యాపించిన సకిలింతల వలన ఏర్పడిన సామూహిక ధ్వనులు; హేతి, పంక్తి, పటు, సంఘట్ట+ఉత్డ, రావంబులున్‌= కత్తుల 
వరుసల పలు రాపిడుల వలన పైకి లేచిన ధ్వనులూ; ధరణీ, భాగ, నభస్‌+ అంతరంబు= భూమి ఆకాశాల మధ్యభాగం; అడరి= 
వ్యాపించి; మొనలన్‌= సేనలలో; ఉద్యత్‌+తూర్య, నానా, ధ్వని, స్ఫుర+ణంబు= పైకి విస్తరించిన తూర్యములు మున్నగు వాటివలన 
ఏర్పడిన ధ్వనులు విస్తరించటం వలన; ఏమియున్‌+*తోయ నీవ= ఏమీ ఆలోచించటానికి వీలులేకుండా చేశాయి. 


తాత్సర్యం: రాజోత్తమా! ఏనుగులకు కట్టన గంటల సముదాయాలు (మోగుటవలన కల్లిన ధ్వనులూ, గుణ్టాల 
గుంపుల సకిలింపుల వల్ల ఏర్పడిన ధ్వనులూ, కత్తుల రాపిడుల వల్ల పై కెగసిన ధ్వనులూ భూనభోంతరాళాలలో 
వ్యాపించి సైన్యంలోని తూర్యాది యుద్దవాద్యాల మోతలు ఏమో వినిపించనీయవు. 


వ. తదనంతరంబ. 244 
తాత్పర్యం: అటు పిమ్మట. 


క _ కరికరశీకర తురగో | త్మరలాలాజాల రక్తధారాపటలీ 
పరిషిక్తంబై సంగర । ధరణీ రజ మడణె నద్దుతం బలరారన్‌. 245 


ప్రతిపదార్థం: కరి, కర, శీకర, తురగ+ఉత్కర, లాలా, జాల, రక్త, ధారా, పటలీ, పరిషికంబు+ఐ= ఏనుగుల తుండాల నుండి 
జారిన నీటి తుంపురలచే, గురాల గుంపుల నోళ్ళ నుండి వెలువడే జొల్లు మొత్తం వలన, రక్తధారల సముదాయాల వలన 
తడుపబడినట్టిదై; అద్భుతంబు+అలరారన్‌= ఆశ్చర్యం శోభిల్లునట్టుగా; సంగర, ధరణీ, రజము= యుద్దభూమిలోని దుమ్ము; 
అడంౌన్‌= తగ్గిపోయింది. 


తాత్పర్యం: రెండు సేనలు మొట్టమొదట ఢీకొనినప్పుడు 'దుమ్ము” చెలరేగి భూమ్యాకాశాలను చుట్టుముట్టింది. 


అంతకంటె ఆశ్చర్యకరమైన అంశం, ఏనుగుల తుండాల నుండి కమ్మిన నీటి తుంపురుల వలన; గుర్రాల నోటినుండి 
కారిన చొంగవలన, యుద్దభూమిపై పడిన నెత్తుటి ధారల వలన ఆ దుమ్ము అణగిపోయింది. 


విశేషం: 1. నలిగిన యుద్దభూమి నుండి చెలరేగిన దుమ్ము భూమ్యాకాశాలను క్రమ్మటం ఆశ్చర్యం కాదు. 


2. ఆకాశం వరకు ఎగసిన దుమ్ము అణగిపోవటమే ఆశ్చర్యం. దానికి కారణం ఏనుగుల తుండాల నుండి వెలువడిన 
నీటి తుంపురులు, గుర్రాల చొంగ, కారిన నెత్తురు. ఎన్ని ఏనుగులు! ఎన్ని గుజ్టాలు!! ఎంతమంది భటులు!!? 


క కురుపాండవసైన్యంబుల । దొర లడియాలముల నొప్పుతో మెజియు సము 
ద్ధురవీరధ్వజములం బొలి । చిరి శౌర్యస్పూర్తి మూర్తి సేకొన్నక్రియన్‌. 246 


ప్రతిపదార్థం: కురు, పాండవ, సైన్యంబుల, దొరలు= కౌరవుల సేనలోని రాజులు పాండవుల సేనలోని రాజులు; 
అడియాలముల+ఒప్పుతోన్‌= రాజలాంఛనాల శోభతో; మెజయు= (ప్రకాశించే; సముద్దర, వీర, ధ్వజములన్‌= మిక్కుటంగా 
ప్రజ్వరిల్లే - శౌర్య సూచనలైన జెండాలతో; శౌర్య+స్ఫూర్తి= పరాక్రమ ప్రాభవం; మూర్తి, చేకొన్న, (క్రియన్‌= ఆకారం ధరించినట్టుగా; 
పొలిచిరి= శోభిల్హారు. 


తాత్సర్యం: కౌరవ సేనలోని రాజులు, పాండవ సేనలోని రాజులు రాజచిహ్నాలతో భాసించే జెండాలతో, శౌర్యం 
మూర్తీభవించినట్టు విలసిల్లారు. 


విశేషం: 1. అలం: ఉత్రేక్ష, 'అడియాలములు' - తిక్కన నాటి సమాజంలో సుప్రసిద్ధమైన పదం. కేతన- తన దశకుమార చరిత్రలో 
తిక్కన గూర్చి (వ్రాసిన పద్యం. 

“అందలంబు గొడుగు లడపంబు మేల్కట్టు 

చానురములు జమిలి శంఖనులును 

గంబకట్లు భూమి కానిక గాగ - సెం 

పెసంగు రాచపదవులెల్ల. బడసె.” 


నేడుగూడ సేనలోని దండనాథుల ఆహార్యంలో అడియాలాలు - వర్మప్రకర్ష కనిపిస్తాయి. భారతయుద్దపు అడియాలాలు 
- వర్మప్రకర్ష కనిపిస్తాయి. భారత యుద్ద కాలంలో ఆ చిహ్నాలు ఆయా వీరుల పతాకాలపై ప్రదర్శించేవారు అని తిక్కన 
వర్షన. 
వ. _అట్టియెడ. 247 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క మీతండ్రి భవత్సుతులకు(। జేతోముద మొదవ( గడంగి సేన మిగిలి ప్ర 
ద్యోతను(డు నభోమధ్య । స్పీతుం డైనట్లు వెలి(గె భీషణమూరర్తిన్‌. 248 


ప్రతిపదార్థం: మీతండ్రి= భీష్ముడు; భవత్‌+సుతులకున్‌= నీ కొడుకులకు; చేతస్‌+ముదము+ఒదవన్‌= మనస్సునకు ఆనందం 
కలిగేటట్టుగా; కడంగి= పూని; సేనన్‌+మిగిలి= సైన్యంలో అధికుడై; ప్రద్యోతనుండు= సూర్యుడు; నభస్‌, మధ్య, స్ఫీతుండు+ఐన+అట్టు= 
ఆకాశమధ్యంలో (ప్రకాశించేవాడై ఉన్నట్టుగా; భీషణమూర్తిన్‌= భయంకరమైన ఆకారంతో; వెలిశాన్‌= వెలుగొందాడు. 


తాత్సర్యం: మీ తండ్రి నీకుమారులకు ఆనందం కలుగగా పూని సైన్యంలో అధికుడై ఆకాశమధ్యంలో ప్రకాశించే 
సూర్యుడివలె భయంకరమైన ఆకారంతో వెలుగొందాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు మెజసిన. 249 
తాత్పర్యం: ఈ రీతిగా (ప్రకాశించగా. 


ఉ. అర్జును. డప్పు భీష్ము గని యగ్గలికన్‌ గుణరావ సంగమ 
స్పూర్ణిత దేవదత్తరవశోభితు. డై రణకేళి కౌతుకా 
వర్ణితచిత్తవృత్తి ననివార్యపరాక్రమలీల6 దాంక న 
త్యూర్జితరౌద్ర మయ్యె బహుళోగ్రమహాస్త గతాగతంబులన్‌. 250 


ప్రతిపదార్థం: అర్జును(డు= అర్జునుడు; భీష్మున్‌+కని= భీష్ముని చూచి; అగ్గలికన్‌= అతిశయంతో; గుణ, రావ, సంగమ, స్ఫూర్ణిత, 
దేవదత్త, రవ, శోభితుడు+ఐ= అల్లెత్రాటి మోతతో కలిసి వ్యాపించే దేవదత్తం అనే పేరుగల శంఖనాదంతో విలసిల్లేవాడై; రణ, 
కేళి, కౌతుక, ఆవర్చిత, చిత్త, వృత్తిన్‌= పోరాటం అనే ఆటయందుగల వేడుక విస్తరించిన మనస్సుయొక్క ప్రసారంతో; అనివార్య, 
పరాక్రమ, లీలన్‌= వారించటానికి వీలులేని శౌర్యంతో భాసించే (క్రీడతో; తా(కన్‌= మార్కొనగా; బహుళ+ఉ(గ్ర, మహా+అ'స్త్ర, 
గత+ఆగతంబులన్‌= పెక్కు భయంకరములైన గొప్ప అ(స్రముల రాక పోకలతో; అత్యూర్డిత+రౌ(ద్రము+అయ్యెన్‌= మిక్కిలి 
భయంకరమైన పోరాటం జరిగింది. 


తాత్పర్యం: ఆ సమయంలో అర్జునుడికి భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అర్జునుడు గాండీవ 
ధనుస్సు యొక్క అల్లెత్రాటిని మోగించాడు. తన శంఖం దేవదత్తం పూరించాడు. ఆ రెండు ధ్వనులు కలిసి 
దిక్కులు పిక్కటిల్లచేశాయి. అర్జునుడు యుద్ధక్రీడయందు వేడ్కకలవాడై, అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని 
తాకాడు. వారి ఇద్దరి మధ్య రౌద్రరసం తాండవించింది. 


విశేషం: రౌద్రరసమునకు స్థాయి భావం కోపం. భీష్ముడు అర్జునుడు ఆ(గ్రహావేశంతో యుద్దం చేశారు. 


తే. _తటిమి సాత్యకి గృతవర్మం దాక నతండు । నేచి మార్కొన నిరుమేను పూచి యొప్పు 
మిగులు మోదుగు మ్రాకుల పగిది గాంగ । నడరె మార్మొన్న రెండువా లంపగములు. 251 


ప్రతిపదార్థం: తటిమి= ఉత్సాహంతో తలపడి; సాత్యకి= సాత్యకి; కృతవర్మన్‌= కృతవర్మను; తా(కన్‌= ఎదిరింపగా; అతండున్‌= 
ఆ కృతవర్మ; ఏచి= అతిశయించి; మార్కొనన్‌= ఎదిరించి యుద్దం చేయగా; ఇరు+మేను= రెండు శరీరాలు; పూచి= పుష్పించి; 
ఒప్పుమిగులు= మిక్కుటంగా శోభిల్లే; మోదుగు [మ్రాకుల, పగిదిన్‌+కా(గన్‌= మోదుగుచెట్టు మాదిరిగా తోచగా; మార్కొన్న 
రెండు+వాలు+అంపగములు= ఎదురుకొనిన రెండు విధములైన వాడి బాణాల గుంపులు (అనగా ఉభయులూ ఒకరిపై ఒకరు 
ప్రయోగించిన బాణాల మార్పిడి ఇటువి అటు, అటువి ఇటు చేరి) అడరెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: ఉత్సాహం పొంగి పొరల సాత్యకి, కృతవర్మతో యుద్దం చేయటానికి తలపడ్డాడు. కృత వర్మగూడ 
సాత్యకిని ఎదిరించి యుద్దం చేశాడు. ఇరువురూ ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకొన్నారు. ఆ బాణాలు 
ఇరువురి శరీరాలను గాయపరచాయి. ఇద్దరి శరీరాల నుండి నెత్తురు కారజొచ్చింది. ఆశరీరాలు పూచిన మోదుగు 
చెట్టవలె శోభిల్హాయి. 


విశేషం: అలం: ఉపమ. మోదుగు చెట్టు పువ్వులు ఎజ్జగా ఉంటాయి. అంతేకాదు. మోదుగు చెట్టు పుష్పించినప్పుడు- ఆకులు 
మిక్కిలి తక్కువ పువ్వులు ఎక్కువగా కన్పిస్తాయి. చెట్టునిండా పువ్వులే. అట్టే సాత్యకి కృతవర్మల శరీరాల నిండా నెత్తురు 
కన్పించింది. 


చ. మదమున. గోసలేంద్రు నభిమన్యుండు దా(కిన నా బృహద్దలుం 
డెదిరి కడంగి సూతు( బడ నేసి హయంబుల. జంప. జూడ్మి( గెం 
పొదవ6గం బార్భసూను(డు మహోగ్రత నట్టుల చేసి, కేతనం 
బు దునిమి విల్లు. ద్రుంచి శరపూరితగాత్రుని€ జేసి నాతనిన్‌. 252 


ప్రతిపదార్థం: అభిమన్యుండు= అర్జునుడి కొడుకు- యువవీరుడు; మదమునన్‌= గర్వంతో; కోసల+ఇం(ద్రున్‌= కోసల దేశరాజును; 
తాశినన్‌= తలపడగా; ఆ+బృహద్భ్బలు(డు= బృహద్బలుడు అనే ఆ కోసల రాజు; ఎదిరి+కడంగి= ఎదిరించి పూని; సూతున్‌= 
సారథిని; పడన్‌+ఏసి= చంపి; హయంబులన్‌= గుర్రాలను; చంపన్‌= వధింపగా; చూడ్కిన్‌= చూపునందు; కెంపు+ఒదవ(గన్‌= 
ఎగ్రతనం భాసించగా (అనగా కోపించి); పార్థసూను(డు= అర్జునుడి కొడుకు అభిమన్యుడు; మహా+ఉ(గ్రతన్‌= మిక్కిలి భీకరంగా; 
అట్టుల+చేసి= ఆ విధంగానే చేసి (సారథిని గుర్రాలను చంపి); కేతనంబు+తునిమి= జెండాను ముక్కలు చేసి; విల్లున్‌+త్రుంచి= 
ధనుస్సును ముక్కలు చేసి; ఆతనిన్‌= ఆ బృహద్బలుడిని; శర, పూరిత, గాత్రున్‌= బాణాలతో నిండిన శరీరం కలవాడిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు గర్వంతో కోసలరాజైన బృహద్చలుడిని మార్కొన్నాడు. ఆ బృహద్బ్చలుడు కోపించి, 
అభిమన్యుడి రథసారథిని చంపి అశ్వాలను సంహరించాడు. అంతట అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఆ విధంగానే 


ఆ బృహద్బలుడి రథసారథిని అశ్వాలను చంపటమే కాకుండా ఆతడి ధనుస్సును ముక్కలు చేసి, అతడి శరీరాన్ని 
బాణాలతో నింపాడు. 


తే. భీమసేనునిపై మనభీష్ము( డలుక । నడరె నక్కురుముఖ్యుల యస్తశస్త 
== 3 
కౌశలంబులు సూడ నక్కజము లైన । నచ్చెరువు నొంది సేనలు పిచ్చలింప. 253 


ప్రతిపదార్థం: భీమసేనునిపైన్‌= భీముడిమీద; మన భీష్ముండు= (మన కౌరవసేనాపతియెన భీష్ముడు); అలుకన్‌= కోపంతో; 
అడరెన్‌= విజృంభించాడు; ఆ+కురు+ముఖ్యుల= కురువంశంలో గొప్పవారైన ఆ ఇరువురి యొక్క అనగా భీమ భీష్ముల యొక్క; 
అ(స్త+శస్త+కౌశలంబులు, చూడన్‌= బాణాలు, మంత్ర పూర్వకములైన బాణాల ప్రయోగంలోని నేర్పులు అరయగా; 
అక్కజములు+ఐనన్‌= ఆశ్చర్యకరములుకాగా; అచ్చెరువున్‌+ఒంది= ఆశ్చర్యం చెంది; సేనలు= పాండవుల సేన మరియు కౌరవుల 
సేన; పిచ్చలింపన్‌= భయపడగా. 


తాత్సర్యం: భీమసేనుడిపై భీష్ముడు కోపంతో విజృంభించాడు. కురుముఖ్యులిద్దరి (భీమభీష్ముల) అగస్రశస్త 
ప్రయోగనైపుణ్యాలు అచ్చెరువు గొల్పగా ఇటు కౌరవ సేన, అటు పాండవసేన ఆశ్చర్య చకితాలు అయ్యాయి. 
విశేషం: 1. భీష్ముడు ఆరితేరిన ధానుష్కుడు. అతడికి భీముడు ఎంత? విలువిద్యలో. ఇచ్చట భీముడు గద పట్టక ధనుస్సు 
పూని భీష్ముడితో యుద్దం చేయటం ఒక విశేషం. అంతేకాక, భీష్ముడితో సమయుద్దం చేయగల్లటం వింత. 


2. కౌరవులు కురువంశీయులే. పాండవులు గూడ కురువంశీయులే గదా. అయితే దుర్యోధనాదులు రూఢ్యర్థంలో కౌరవులు. 
ఈ పద్యంలో భీష్ముడు- భీముడు గూడ 'కురుముఖ్యులు'గా అభివర్లింపబడ్డారు. ఇది గమనించదగిన అంశం. 


(ఈక 


వీకమై నకులుని. దాంకి దుశ్శాసను(। డత్యుగ్రబాణచయమునం బొదివె, 
నక్కుమారుండు దరహాసాభిరాము. డై । భల్ల మొక్కటి దొడ్డి విల్లు దునిమి 
యేడ్తెటి నిరువదియేనుదూపులు వడి । నడరింప రయమున నతండు నొండు 
విల్లెత్తికొని శరవితతి నంతంతన । నటికి పాండవుకేతనంబు ద్రుంచె; 


తే. దుర్ముఖు(డు సహదేవునితోడ( దొడరి । మెటు(గు వాలమ్ము లేసిన నుబక యాత. 
డన్నియును మగిడించి రథ్యముల నొంచి, । యతని సారథిం దెగటార్డి యార్షి పేర్దె. 254 


ప్రతిపదార్థం: దుళశ్ళాసను(డు= దుర్యోధనుడి పెద తమ్ముడు; వీ(కమైన్‌= ఉత్సాహంతో; నకులునిన్‌+తాంకి= నకులుడిని యుద్దంలో 
మార్కొని; అతి+ఉ(గ్ర+బాణ+చయమునన్‌= మిక్కిలి భయంకరమైన అమ్ముల సముదాయంతో; పొదివెన్‌= కప్పాడు; ఆ+కుమారుడు= 
ఆ (పాండు కుమారుడు) నకులుడు; దరహాస+అభిరాము(డై= చిరునవ్వుచే అందం చిందినవాడై; భల్లము= బాణం; ఒక్కటి= 
ఒకటి; తొడిగి= సంధించి; విల్లున్‌+తునిమి= ధనువును ఖండించి; ఏడ్తెజిన్‌= విజృంభించి; ఇరువది+ఏను+తూపులు= ఇరవై 
అయిదు బాణాలు; వడిన్‌= వేగంగా; అడరింపన్‌= ప్రయోగించగా; రయమునన్‌= వేగంగా; అత(డు= అతడు (దుశ్శాసనుడు); 
ఒండు+విల్లు+ ఎత్తికొని= ఇంకో ధనువు పుచ్చుకొని; శర వితతిన్‌= బాణాల సముదాయాన్ని; అంతంతన= (క్రమక్రమంగా; 
నజుకి= ఖండించి; పాండవు+కేతనంబు= పాండవుని జెండాను (నకులుడి పతాకాన్ని); తుంచెన్‌= ఖండించాడు; దుర్ముఖుండు= 
దుర్ముఖుడు (దుర్యోధనుడి తమ్ములలో ఒకడు); సహదేవునితోడన్‌= సహదేవుడితో; తొడరి= పూని; 
మెణు(గు+వాలు+అమ్ములు+ఏసినన్‌= వెలుగొందే కఠినమైన బాణాలను ప్రయోగింపగా; ఆతండు= అతడు (సహదేవుడు); 
ఉణక= లక్ష్య పెట్టక; అన్నియును= అన్ని బాణాలు; మగిడించి= తిరుగగొట్టి; రథ్యములన్‌+నొంచి= గుర్రాలను నొప్పించి, నొవ్వజేసి; 
అతని+సారథిన్‌= దుర్ముఖుడి రథం తోలేవాడిని; తెగటార్చి= చంపి; ఆర్చి= సింహనాదం చేసి; పేర్చెన్‌= అతిశయించాడు. 


తాత్సర్యం: ఈ పద్యంలో దుర్ముఖుడికీ సహదేవుడికీ మధ్య జరిగిన యుద్ధం వర్లించబడింది. ఉత్సాహంతో 
దుశ్శాసనుడు నకులుడితో తలపడ్డాడు. అతడిపై మిక్కిలి భయంకరాలైన వాడి బాణాలు ప్రయోగించాడు. 
నకులుడు చిరునవ్వుతో ఆ బాణాలను అన్నిటిని ఖండించి వేసి దుశ్శాసనుడి ధనుస్సును ఒక్క బాణంతోనే 
ఖండించాడు. ఇరువది అయిదు బాణాలు ఆ రకంగా ప్రయోగించాడు. దుశ్శాసనుడు వేగంగా ఇంకో విల్లు ధరించి, 
నకులుడి బాణాలు నరికి, అతడి జెండాను కూలదద్రోశాడు. దురు ్యఖుడు సహదేవుడితో యుద్దానికి మార్కొన్నాడు. 
ప్రకాశమానమైన వాడి బాణం ప్రయోగించాడు. సహదేవుడు దుర్ముఖుడి బాణాలు అన్నీ తుత్తునియలు చేసి, 
అతడి రథం గుర్రాలను నొప్పించి, సారథిని గూల్చి సింహనాదం చేసి విజృంభించాడు. 


విశేషం: 1. దరహాసాభిరాముడయ్యాడట నకులుడు - దుళ్ళాననుడు తనపై బాణాలు ప్రయోగించినపుడు. ఆ నవ్వులో 
ఎంతో అంతరార్థం ఇమిడివుంది. నకులుడి దృష్టిలో దుశ్శాసనుడు తనకు సరియైన ఉజ్జీకాడు. అంతేకాక యుద్దభూమిలో, 
దారుణ సం(గామం మధ్య చిరునవ్వు చిందించగల వీరులను చిత్రించాడు తిక్కన. తరువాతి పద్యంలో కూడ ధర్మరాజు 
శల్యుడితో యుద్దం చేసేటప్పుడు తన విల్లును శల్యుడు ఖండించినపుడు “కన్నుల నవ్వు’ వెలయించాడట. పెదవుల మీది 
నవ్వు వేరు. కన్నుల నవ్వు వేరు. నకులుడిది పెదవుల మీది నవ్వు. ధర్మరాజు అంతకంటె ప్రగల్ఫుడు. అతని నవ్వు కన్నులలో 
మెరిసింది. 


చ. సరభసుం డై యుధిష్టిరుండు శల్యుని. దాంకుడు నాతం డమ్మహీ 
శ్వరు మహనీయచాప మనివారణ. ద్రుంచిన, నొండు విల్లు భీ 
కరతరశీఘ్రులీల( గొని కన్నుల నవ్వుచు. బాండవాగ్రజుం 
డరిబల ముక్కు దక్క వడి నాతనిపై( గురిసెన్‌ శితాస్త్రముల్‌. 255 


ప్రతిపదార్థం: ఈ పద్యంలో- ధర్మరాజ శల్యుల మధ్య జరిగిన యుద్దం వర్లించబడింది. స+రభసు(డు+ఐ= వేగిరపాటుతో కూడిన 
వాడై; యుధిస్టిరుండు= ధర్మరాజు; శల్యునిన్‌+తా(కుడున్‌= శల్యుడిని మార్కొనగా; ఆతండు= ఆ శల్యుడు; ఆ+మహీ+ఈశ్వరు, 
మహనీయచాపము= రాజు (ధర్మరాజుయొక్క) గొప్పవిల్లు; అనివారణన్‌= అడ్డగించటానికి వీలులేకుండగా; (త్రుంచినన్‌= 
ఖండించగా; ఒండు+విల్లు= ఇంకో ధనుస్సు; భీకర, తర, శీఘ్ర, లీలన్‌= మిక్కిలి భయంకరమైన వేగంతో; కొని= పరిగ్రహించి; 
కన్నులన్‌, నవ్వుచున్‌= కన్నులతో నవ్వుతూ; పాండవ+అ([గ్రజుండు= పాండవుల అన్నగారు- ధర్మరాజు; అరి+బలము= శత్రుసేన; 
ఉక్కు+తక్కన్‌= బలమును కోలుపోయేటట్టుగా; వడిన్‌= శీఘ్రంగా; శిత+ఆ(స్రముల్‌= వాడి అయిన బాణాలు; ఆతనిపైన్‌= 
శల్యుడిపై; కురిసెన్‌= వర్షించాడు. 

తాత్పర్యం: ఉత్సాహవేగంతో ధర్మరాజు శల్యుడిని మార్కొన్నాడు. శల్యుడు నకుల సహదేవులకు సాక్షాత్తు 
మేనమామ. బహుముఖప్రజ్ఞా ధురీణుడు అయిన వీరుడుగా సుప్రసిద్దుడు. అతడు- ధర్మరాజు విల్లును 
ఖండించాడు. ధర్మరాజు కన్నులలో చిరునవ్వు మెరిసింది. మరొక విల్లు చేబూని ధర్మరాజు శల్యుడిపై వాడి 


బాణాలు వర్షించాడు. 


విశేషం: 1. ధర్మరాజు ధైర్యంగా శల్యుడిపైకి విజృంభించగలడు. అంత ధైర్యంగా శల్యుడు ధర్మరాజు మీదికి విజృంభించలేడు. 
శల్యుడు స్వీయాంతరాత్మ పీడితుడు. అతడు దుర్యోధనుడి పక్షంలో చేరటం, తెలిసి చేసిన తప్పు. ఆతడనేక యుద్దాలలో ఆరి 
తేరిన వృద్దవీరుడు. శల్యుడు తన తల నరుక లేడని ధర్మరాజుకు తెలుసు. అది అతడి కన్నుల నవ్వులోని ఆంతర్యం. తిక్కన 
- నవ్వుల గూర్చి 254 పద్య వ్యాఖ్యానం చూడవచ్చు. 


(ఈక 


ఏచి ధృష్టద్యుమ్ను! డేడ్తెజి ద్రోణుపై । నడరిన నవలీల నాత( డతని 
ఘనశరాసనము. ద్రిఖండంబుగా. జేసి | నారాచ మొక్కటి నాటె మేన; 
వేజొక్క విల్లెత్తి వెసం బదునాలుగు । శాతబాణముల. బాంచాలసుతు(డు 
గలశజు నేసి; మాగధసహదేవుండు । భూరిశ్రవుని. దా(కి భుజశిఖరము 
తే. మెటు(గుటమ్ముల నొంచిన నుఖక యతండు । వానియుర ముగ్రశరమున వ్రయ్య(జేయ, 

వార లిరువురు వృత్రుండు వాసవుండు. । బోలె. బోరిరి సేనలు వొగడుచుండ. 256 
ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు (పాండవసేనాని ద్రుపద మహారాజు కొడుకు); ఏడ్తెజన్‌= 
పరాక్రమంతో; ద్రోణు పైన్‌= ద్రోణాచార్యుడిపై; అడరినన్‌= చెలరేగి మార్కొనగా; అవలీలన్‌= సులువుగా; ఆతండు= ద్రోణుడు; అతని= 
ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; ఘన, శర+అసనమున్‌= గొప్ప వింటిని; (త్రి+ఖండంబుగాన్‌+చేసి= మూడు ముక్కలు చేసి; 
నారాచము+ఒక్కటి= ఒక బాణాన్ని; మేనన్‌= శరీరంలో (ధృష్టద్యుమ్నుని శరీరంలో); నాటెన్‌= గ్రుచ్చుకొనునట్టు ప్రయోగించాడు; 
పాంచాల+సుతు(డు= పాంచాల దేశరాజు కొడుకు- ధృష్టద్యుమ్నుడు; వేణు+ఒక్క+-విల్లు+ఎత్తి= ఇంకో ధనుస్సు సమకూర్చుకొని; వెసన్‌= 
శీఘ్రంగా; పదు నాలుగు, శాత, బాణములన్‌= పద్నాలుగు వాడి అమ్ములతో; కలశజున్‌= (ద్రోణుడిని; ఏసెన్‌= కొట్టాడు; మాగధ 
సహదేవుండు= మగధ దేశాధిపతి అయిన సహదేవు(డు; భూరి(శ్రవునిన్‌+తా(కి= భూరిశ్రవునితో తలపడి; భుజ శిఖరమున్‌= అతని 
మూపును; మెటుగు+అము లన్‌ ప్రకాశించే బాణాలతో; నొంచినన్‌= నొవ్వచేయగా; ఉణక+అత(డు= లక్ష్యపెట్టక; అతండు(భూరిశ్రవుడు); 
వాని+ఉరము= అతని (మగధ సహదేవుడి) వక్షస్థలం; ఉ(గ్ర+శరమునన్‌= భీకరమైన బాణంతో; (వ్రయ్యన్‌+చేయన్‌= పగులగొట్టగా; 
వారలు+ఇరువురున్‌= మాగధ సహదేవుడూ భూరి(శ్రవుడూ; వృత్రుండు+వాసవుండున్‌+పోలెన్‌= వృత్రుడు అనే రాక్షసుడు మరియు 
దేవేంద్రుడు వలె; సేనలు+పొగడుచుండన్‌= పాండవ కౌరవ సైన్యాలు ప్రశంసిస్తూ ఉండగా; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని తాకాడు ఉత్సాహంతో. ద్రోణుడు 
ధృష్టద్యుమ్నుడి ధనుస్సును మూడు ముక్కలు చేశాడు. అంతేకాక అతడి శరీరంలో (గ్రుచ్చుకొనేటట్టుగా బాణం 
వేశాడు. పాంచాల రాజు (ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు ఇంకొక ధనుస్సు ఎత్తి పద్నాలుగు వాడి బాణాలు 
'ద్రోణుడిపై ప్రయోగించాడు. మగధ దేశాధిపతి అయిన సహదేవుడు, భూరి(శ్రవుడిని తాకి అతడి మూపును 
ఛేదించాడు. భూరిశ్రవుడు సహదేవుడి వక్షస్థలం ఛేదించేటట్టుగా బాణాలు వేశాడు. వారు ఇద్దరూ అలనాడు 
వృత్రుడు దేవేంద్రుడు పోరాడినట్టుగా యుద్దం చేశారు. ఇరుపక్షాలలోని సైనికులు ఆ ద్వంద్వయుద్దం చూచి 
ప్రశంసించారు. 


విశేషం: 1. కలశజుండు= కలశంలో పుట్టినవాడు= ద్రోణుడు- మహాభారతంలోని వర్షనలు కొన్నిటిని నవీనవిజ్ఞానశాస్తం బుజువు 
పరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో టెస్ట్‌ట్యూబ్‌ సంతానం గూర్చి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫలించాయి కూడా. [ద్రోణుడు 
అయోనిజుడు. ఈ విషయం భావిశా(స్త పరిశోధనల వలన ఇంకా తేలవలసి ఉన్నది. 

2. పౌరాణిక కాలంలో సుప్రసిద్ధమైన యుద్దం ఇంద్రుడికీ వృత్రునకు మధ్య జరిగిన ఘోర సంగ్రామం. ఉభయులూ వీరాధివీరులే. 
మాగధ సహదేవుడు, భూరి(శ్రవుడు వీరాధివీరులే. 


తే. ధృష్టకేతుండు కౌరవోత్యష్టు( డైన । బాహ్లికుని మాటుకొని తీవ్రబాణనవక 
మేసె; నాతండు లాఘవ మెసక మెసంగ । ఘనశరంబులు పదినవకములు గురిసె. 257 


ప్రతిపదార్థం: కౌరవ+ఉత్కృష్ణుడు+ఐన= కౌరవులలో గొప్పవాడైన బాహ్లికుని; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు; మాజుకొని= తలపడి; 
తీవ్ర, బాణ, నవకము+ఏసెన్‌= వాడి బాణాలు తొమ్మిది ప్రయోగించాడు; ఆతండు= బాహ్హికుడు; లాఘవము+ఎసకము+ ఎస6గన్‌= 
సౌలభ్యం శోభిల్లగా; ఘన+శరంబులు= గొప్ప బాణాలు; పది+నవకములు= తొంభై; కురిసెన్‌= వర్షించాడు. 


తాత్పర్యం: ధృష్టకేతుడు కౌరవులలో వృద్దుడూ వీరుడూ అయిన బాహ్లికుడిపై తలపడ్డాడు. తలపడి వాడి అయిన 
తొమ్మిది బాణాల వరుస బాహ్లికుడిపై ప్రయోగించాడు. బాహ్లికుడు ధృష్టకేతుడిపై తొంభై బాణాలు ప్రయోగించాడు. 


విశేషం: 1. మహాభారత యుద్దంలో పాల్గొనిన వృద్దవీరులలో పేర్కొనదగినవాడు బాహ్లికుడు. అతడు శంతనుడి (భీష్ముడి తండ్రికి) 
తమ్ముడు. అతడితోపాటు భారత యుద్దంలో అతని కొడుకు సోమదత్తుడు, మనుమడు భూరిశ్రవుడు గూడ పాల్గొన్నారు. 


2. ధృష్టకేతుడు శిశుపాలుడి కొడుకు. 


క అచలనిభు6 డగు నలంబసు(। బ్రచలితభూభాగు6 డగుచు6 బఅతెంచి ఘటో 
తృచుండు దలపడిన నా రజ । నిచరేంద్రుల పోరు కీర్తనీయం బయ్యెన్‌. 258 


ప్రతిపదార్థం: అచలనిభుండు+అగు= కొండతో సమానుడైన; అలంబసున్‌= అలంబసుడు అనే పేరుగల వాడిని; ఘటోత్కచు(డు= 
ఘటోత్కచుడు; (ప్రచలిత, భూభాగుండు+అగుచున్‌= కంపించిన భూభాగం కలవాడౌతూ (నడుస్తుంటే భూమి కంపించేటట్టుగా 
దాడి చేసిన వాడౌతూ అని భావం) పజతెంచి= వచ్చి; తలపడినన్‌= మార్కొనగా; ఆ+రజనిచర+ఇం(ద్రుల+పోరు= ఆ రాక్షసుల 
మధ్య జరిగిన యుద్ధం; కీర్తనీయంబు+అయ్యెన్‌= పొగడదగినది అయింది. 


తాత్పర్యం: కొండలాంటి అలంబసుణ్ణి భూమి కంపించేటట్లు ఘటోత్కచుడువచ్చి మార్కొనగా ఆ రాక్షసుల పోరు 
ప్రశంసనీయ మయింది. 


విశేషం: 1. తిక్కన యుద్దాన్ని ఒక పరాక్రమ యజ్ఞంగా భావించాడు. ఒక్క చోట కూడా దానిని మారణహోమంగా నరమేధంగా 
భావించి నిరసించలేదు. యుద్ధభూమి “రమణీయ భయానకమని అభివర్షించాడు తిక్కన. ఇచ్చట రాక్షసవీరుల మధ్య యుద్ధం 
కీర్త నీయం అని తిక్కన అభివర్లన. 


సీ. _గర్వంబు మెజియ శిఖండి యశ్వత్త్థామ । నెదిరిన, నాతండు మద మెలర్వ 
నారాచ మురమున నాటింప, నొచ్చియు । ద్రుపదనందను. డతిక్రూరశరము( 
దద్వక్షమునం గీలితము సేసె; భగదత్తు( । డుజక విరాటుపై నురవడించి 
కదిసిన గగనంబు గప్పె బాణాసార | యుగమును బెరసి మహోగ్రభంగిం 


తే. _గైకయాధీశు( డగు బృహత్‌ క్షత్రవిభు(డు । గృపు(డు దలంపడి యొండొరు కేతనముల 
హరుల ధనువుల( దునిమి నిష్టురకృపాణ । దారుణాకారు లై యరదములు డిగిరి. 259 


ప్రతిపదార్థం: శిఖండి= (ద్రుపదుడి కొడుకు; గర్భంబు+మెజయన్‌= మదం వెలుగొందగా; అశ్చత్చామన్‌= (ద్రోణుడి కొడుకైన) 
అశ్చత్తామను; ఎదిరినన్‌= తాకగా; ఆతండు= (అశ్వత్థామ); మదము+ఎలర్బన్‌= గర్వం శోభిల్లగా; నారాచము= బాణం; ఉరమునన్‌= 
వక్షస్థలంపై; నాటింపన్‌= గ్రుచ్చుకొనేటట్లు చేయగా; నొచ్చియున్‌= బాధపడికూడా; (ద్రుపద నందను(డు= (ద్రుపదుని కొడుకు- శిఖండి; 
అతిక్రూర శరము= మిక్కిలి కఠినమైన బాణం; తద్‌+వక్షమునన్‌= ఆతడి (అశ్వత్ధామ) ఉరమందున; కీలితము+చేసెన్‌= నాటేటట్లు 
చేశాడు; భగదత్తుండు= భగదత్తుడు (అనే వృద్దవీరుడు); ఉజక= లెక్కచేయక; విరాటుపైన్‌= విరాట రాజు మీద; ఉరవడించి= విజృంభించి; 
కదిసినన్‌= తాకగా; బాణ+ఆసార యుగమును= ఉభయులు ప్రయోగించిన బాణాల వర్షం; బెరసి= కూడి; మహా+ఉ(గ్రభంగిన్‌= 
మిక్కిలి భయంకరమైన విధంగా; గగనంబున్‌+కప్పెన్‌= ఆకాశాన్ని ఆవరించింది; కైకయ+అధీశుండు+అగు= కేకయ దేశ ప్రజలకు 
రాజు అయిన; బృహత్‌క్షత్ర+విభుండు= బృహత్‌క్షత్రుడు అనే రాజు; కృపుండున్‌= కృపాచార్యుడు; తలపడి= యుద్దం చేసి; ఒండు+ఒరుల= 
ఒకరిదింకొకరు; కేతనములన్‌= జెండాలను; ధనువులన్‌= విండ్లను; తునిమి= ఖండించి; నిష్ట్ణుర, కృపాణ, దారుణ+ఆకారులు+ఐ= 
కఠినమైన కత్తులు ధరించటంచేత భయంకరమైన ఆకారాలు కలవారై; అరదములు డిగిరి= రథాలనుండి నేలపైకి దిగారు. 


తాత్పర్యం: గర్వం వెలుగొందగా శిఖండి అశృత్తామ నెదిరించాడు. అశ్వత్తామ దర్పం శోభిల్లగా బాణాన్ని అతడి 
గుండెలో గుచ్చాడు. దెబ్బతిని కూడ శిఖండి మిక్కిలి కఠినమైన బాణాన్ని అశ్వత్భామ వక్షాన నాటేటటు వేశాడు. 

రూ థ oa య 
భగదత్తుడు లక్ష్యపెట్టకుండా విరాటుడిపై విజృంభించి తాకగా వారిద్దరి బాణవర్షం ఆకాశాన్ని మహాభయంకంగా 
ఆచ్చాదించింది. కేకయరాజైన బృహత్‌ క్షత్రవిభుడూ, కృపుడూ తలపడి ఒకరొకరి కేతనాలు, గుజ్జలు, విండ్లూ 
తుంచుకొని భయంకరాకారాలతో కఠినమైన కత్తులు గైకొని రథాలు దిగారు. 


విశేషం: 1. శిఖండి- ద్రుపదుడి కొడుకు. మొదట (స్త్రీగా ఉద్భవించి పిదప లింగంమారి పురుషవీరుడైనాడు. పాంచాల 
ప్రభువు ద్రుపదుడికి ద్రోణాచార్యుడికీగల వైరం సుప్రసిద్ధం. అందుచేత ద్రోణుడి కొడుకు అశృత్తామ [ద్రుపదుడి 
కొడుకు శిఖండి ద్వంద్వ యుద్దానికి పూనుకొన్నారు. 


2. భగదత్తుడు- వృద్దవీరుడు. ఇతడి వాహనం సుప్రతీకం అనే పేరుగల ఏనుగు. అది భయంకరమైనది. భారత యుద్దంలో 
భగదత్తుడినీ, అతని ఏనుగు సుప్రతీకాన్నీ అర్జునుడు సంహరిస్తాడు. 


ఉ. అట్టియెడం గనుంగొని జయద్రథుండున్‌ ద్రుపదుండు వచ్చి యా 
కట్టుపకాసు లిద్దబికు గ్రక్కున నడ్డము నొచ్చి యొండొరున్‌ 
యణ is య ఇ 
బెట్టుగం దాంకి తీవ్రశరపీడితదేహులం జేసి, రెట్టి లా 
వెట్టిపరాక్రమస్సురణ యెట్టిరయం బని పిచ్చలింపంగన్‌. 260 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో (కృపాచార్యుడు - బృహత్‌ క్షత్ర విభుడూ విరథులూ, నేలకు దిగి కత్తులతో తలపడి 

యుద్దం చేసే సమయంలో); జయద్రథుడున్‌= సైంధవుడూ; ద్రుపదుండు= ద్రుపదుడు; వచ్చి= చేరి; ఆ+కట్టుపకాసులు+ఇద్దరకున్‌= 

ఆ వీరులు ఇద్దరకు; గ్రక్కునన్‌= వేగంగా; అడ్డము+చొచ్చి= మధ్యగా నిలబడి; ఒండు+ఒరున్‌= ఒకరితో ఒకరూ; బెట్టుగన్‌+తాకి= 

తీవ్రంగా మార్కొని; ఎట్టి+లావు= ఎటువంటి బలము; ఎట్టి+పరాక్రమ+స్సురణ= ఎటువంటి శౌర్య ప్రదర్శనం; ఎట్టి+రయంబు= 
ల ల ల 

ఎటువంటి వేగం; అని= అని (సేనలు); పిచ్చలింపగన్‌= భయపడునట్టుగా (ఆశ్చర్య చకితంకాగా); తీవ్ర+శర+పీడిత+దేహులన్‌= 

మిక్కుటముగా బాణాలచే పీడింపబడిన శరీరాలు కలవారినిగా; చేసిరి= చేశారు; 


తాత్సర్యం: ఆ సమయంలో చూచి జయధ్రథుడు ద్రుపదుడూ ఆ వీరులిద్దరికీ వేగంగా అడ్డుపడి ఎట్టి బలం, 
ఎట్టి శౌర్య ప్రదర్శనం, ఎట్టి వేగం అని సేనలు రెండూ భీతి చెందే విధంగా వారు ఒకరినొకరు తీవ్రంగా ఎదుర్కొని 
మిక్కుటమైన బాణాలతో ఒకళ్ళొకళ్ళ దేహములను గాయపరచుకొన్నారు. 


విశేషం: కట్టు పకాసి: కట్టుప కాసుడు= వీరుడు అని శబ్దరత్నాకర నిఘంటువులోని అర్థం. (బ్రౌను దొర నిఘంటువులో గట్టుపకాసు- 
గట్టు= పర్వతము, వంటివాడు - ధీరుడు అని అర్థం ఉన్నది. ఈ శబ్ద స్వరూపంపై ఇంకా పరిశోధన జరగాలి. 'గట్టుపకాసి'యే 
సాధురూపంగా (గ్రహించాలి అని నా అభిప్రాయం. 


ఉ. మన్యుసముజ్వలుండు నభిమానియు నైన వికర్ణుండున్‌ యుధా 
మన్యు(డు నేచి యొండొరుల మార్మొని రౌద్రరసం బలోక సా 
మాన్యము గాంగ నస్థలితమత్సరముల్‌ మెజియంగం బోరి ర 
న్యోన్యనిశాతసాయక నిరంతరవర్షములన్‌ మునుంగుచున్‌. 261 


ప్రతిపదార్థం: మన్యు+సమ్‌+ఉజ్ఞ్యలుండు= రోషంతో కూడి వెలుగొందే వాడు; అభిమానియున్‌+ఐన= ఆత్మగౌరవం కలవాడూ 
అయిన; వికర్షుండున్‌= వికర్ణుడు; యుధామన్యుండున్‌= యుధామన్యుడూ; ఏచి= విజృంభించి; ఒండొరులన్‌= ఒకరి నొకరు; 
మార్కొని= ఎదిరించిపోరాడి; రౌద్రరసం= కోపంతో నిండిన రోషం; అ+సామాన్యము+కాణగన్‌= సాటిలేనిది అయ్యేటట్టుగా; 
న+స్థలిత, మత్సరముల్‌= జారిపోని ద్వేషములు; మెజయంగన్‌= ప్రకాశించేటట్టుగా, అన్యోన్య, నిశాత, సాయక, నిరంతర, 
వర్షములన్‌= ఒండొరులపై ప్రయోగించిన వాడి బాణాల వానతో ఎల్లప్పుడు తడిసిపోతూ; మునుంగుచున్‌= మునకలువేస్తూ 
(నిమగ్నులౌతూ); పోరిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: రోషంతో- ఆత్మగౌరవంతో కూడిన వికర్షుడూ, యుధామన్యుడూ, విజృంభించి ఒండొరులను 
ఎదిరించి, అలోక సామాన్యమైన రౌద్రరసంతో తగ్గిపోవని పగతో వారిద్దరు ఒకరిపై వొకరు ప్రయోగించుకొన్న 
ఎడతెరిపి లేని బాణవర్షాలలో మునుకలు వేశారు. 


విశేషం: రౌద్రము - నవరసాలలో ఒకటి. రౌద్రానికి స్థాయి భావం - (క్రోధం. 


ఆ. ధరణినాథ! చేకితానుండు గడంగి సు । శర్మమీ(ద నిశితశరచయంబు 
గురియ, నిత(డు నతనిం గ్రూరాస్త్రనికర సం । పిహితగాత్రుం జేసి పేర్చి యార్జె. 262 


ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓరాజా! (ఓ ధృతరాష్ట్ర మహారాజా!); చేకితానుండు= చేకితానుడు; కడ(గ౧= పూని; సుశర్మ మీ(దన్‌= 
సుశర్మ (అనే రాజు) మీద; నిశిత+శర+చయంబున్‌= వాడి బాణాల సముదాయమును; కురియన్‌= వర్షింపగా; ఇతండు= సుశర్మ; 
అతనిన్‌= ఆ చేకితానుడిని; [కూర+అస్త్ర, నికర, సంపిహిత+గా(త్రున్‌+చేసి= కఠోరములైన మంత్ర బాణ సముదాయంచేత 
పీడించబడిన శరీరంగల వాడినిగా చేసి; పేర్చి= అతిశయించి; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! చేకితానుడు సుశర్మపై వాడియైన బాణాలను ప్రయోగించాడు. అంతట 
సుశర్మ చేకితానుడి శరీరాన్ని తీవ్రమైన బాణాల సముదాయంతో కప్పివైచి సింహనాదం చేశాడు. 


క. శకుని ప్రతివింధ్యు( దా(కిన । బ్రకటబలుం డా యుధిష్టిరప్రియసుతు. డు 
ద్ద ఎ్ర్రకుటి యగుచు( గవిసెను సిం । హ కిశోరము గజము. బొదువున ట్లతనిపయిన్‌. 263 


ప్రతిపదార్థం: శకుని= శకుని (సుయోధనుడి మేనమామ); (ప్రతివింధ్యున్‌= ధర్మరాజు కొడుకును; తా(కినన్‌= మార్కొనగా; 
ప్రకట+బలుండు= కనిపించిన పరాక్రమం కలవాడు; ఆ+యుధిష్టిర, ప్రియ, సుతుండు= ధర్మరాజు అనుగు కొడుకు; 
సింహ+కిశోరము= సింగపు పిల్ల; గజమున్‌= ఏనుగును; పొదువు+అట్టు= పట్టుకొనినట్లు; అతనిపయిన్‌= ఆ శకునిపై; 
ఉద్‌+భృకుటి+అగుచున్‌= పైకెత్తిన కనుబొమలు కలవాడౌతూ; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: ప్రతివింధ్యుడిని శకుని మార్కొన్నాడు పరాక్రమంతో భాసిల్లే ధర్మరాజు ప్రియ పుత్రుడైన ప్రతివింధ్యుడు 
కొదమసింగం ఏనుగుపై పడినట్టు కనుబొమలు పైకెత్తి ఆ శకునిపై పడ్డాడు. 
తే. భీమనందను. డగు శ్రుతసోముం. గడిమి€ । దా. గాంభోజనృపతి సుదక్షిణుండు 

వార లిరువురు నొండొరుం గ్రూరబాణ । జాలముల నెట్లు దెరలుప. జాలరైరి. 264 
ప్రతిపదార్థం: కాంభోజ+నృపతి= కాంభోజ దేశం పాలించేరాజు; సుదక్షిణుండు= సుదక్షిణుడు అనే పేరుగలవాడు; 
భీమ+నందను(డు+అగు= భీముడి కొడుకైన; (శ్రుతసోమున్‌= (శుతసోముడిని; కడిమిన్‌= పౌరుషంతో; తాశెన్‌= మార్కొన్నాడు; 


వారలు+ఇరువురున్‌= వారు ఇద్దరు (సుదక్షిణుడూ, (శుతసోముడూ); ఒండొరులన్‌= ఒకరి నొకరు; (క్రూర, బాణ, జాలములన్‌= 
కఠినములైన అమ్ముల సముదాయాలతో; ఎట్టు= ఏ విధంగానూ; తెరలుపన్‌+చాలరు+ఐరి= చెదర గొట్టలేకపోయారు. 


తాత్పర్యం: కాంభోజరాజు భీముడి కొడుకైన (శ్రుతసోముడిని మార్కొన్నాడు. ఉభయులు ఒకరిపై ఒకరు వాడి 
బాణాలు ప్రయోగించుకొన్నారు. ఒకరి ధాటిని ఒకరు అరికట్ట లేకపోయారు. సమయుద్ధం కొనసాగింది. 


ఉ. అంతకవిక్రముండు మహిమాస్పదమూర్తి భుజంగకన్యకా 
సంతతకీర్తనీయబలశాలి గిరీటితనూభవుం డిరా 
వంతుండు బాహుగర్వధనవంతు శ్రుతాయువు. దాశ వారల 
త్యంతరయంబునన్‌ విరథు లైరి పరస్పరబాణఘట్టనన్‌. 265 


ప్రతిపదార్దం: అంతక+వి[క్రముండు= యముడి పరాక్రమం వంటి పరాక్రమం కలవాడు; మహిమ+ఆస్పద, మూర్తి= గొప్పతనానికి 
నెలవైన ఆకృతి గలవాడు; భుజంగ, కన్యకా, సంతత, కీర్తనీయ, బలశాలి= నాగకన్యక ఉలూచి చేత ఎడతెగకుండ పొగడదగిన 
బలము గలవాడు; కిరీటి, తనూ, భవుండు= అర్జునుడి కొడుకు; ఇరావంతు(డు= ఇరావంతుడనే పేరుగలవాడు; బాహు+గర్వ, 
ధనవంతున్‌= భుజబల పరాక్రమం అనే గొప్ప ధనంతో కూడినవాడిని; (శ్రుతాయువున్‌= (శ్రుతాయువు అనే పేరుగలవాడిని; 
తాశెన్‌= మార్కొన్నాడు; వారలు= ఆ ఇరువురూ - ఇరావంతుడూ, (శ్రుతాయువూ; అత్యంత+రయంబునన్‌= మిక్కిలి వేగంగా; 
పరస్పర, బాణ ఘట్టనన్‌= ఒకరి బాణాలచేత మరియొకరు కొట్టబడి; విరథులు+ఐరి= రథాలు పోగొట్టుకొన్నవారైనారు. 


తాత్సర్యం: యముడివంటి పరాక్రమం కలవాడూ, గొప్పతనానికి చోటైన ఆకృతి కలవాడూ,నాగకన్యక ఉలూచి 
చేత ఎల్లప్పుడు కొనియాడదగిన బలముగల వాడునూ అయిన అర్జునుడి కొడుకు ఇరావంతుడు, ధృతరాష్ట్రుడి 
కుమారుడైన (శుతాయువును మార్కొన్నాడు. వారు ఇరువురూ పోరాడారు. ఇరువురి రథాలు కూలిపోయాయి. 


విశేషం: అర్జునుడికి నాగకన్యక అయిన ఉలూచికి పుట్టినవాడు ఇరావంతుడు. 


సీ. విందానువిందులు గ్రందుగ వెసం గుంతి । భోజుని నాతనిపుత్రుం దాతి 
రా పురజిత్తు బాణాసారమున విందు. । బొదివె నుగ్రతం గుంతిభోజుం. డేయు 
తూపులు పెనుగద దొలంగంగ జడియుచు । ననువిందు( డతనిపై నడరె బెలుచ( 
గైకేయు లేవురు గాంధారరాజు లే। వురతోడ( గ్రూరసంగర మొనర్చి; 


తే. _ రుత్తరునిమీంద నీ తనయుండు దీర్హ। బాహు డురవడి( గదిసి యుత్సాహలీల 
నెటిపె; నకులాత్మజుండు శతానీకు( దేచి । వడి నులూకుని( దలపడి కడిమి మెటిసె. 266 


ప్రతిపదార్థం: వింద+అనువిందులు= విందుడూ అనువిందుడూ (అనేవారు); (క్రందుగన్‌+వెసన్‌= ఒక్కుమ్మడిగా- వేగంగా; 
కుంతిభోజునిన్‌+ఆతని పుత్రున్‌= కుంతిభోజుడిని అతడి కుమారుని; తాంకిరి= తలపడిరి; ఆ+పురబిత్తు= ఆపురజిత్తు అనేవాడు; 
బాణ+అసారమునన్‌= అమ్ముల జడివానచేత; విందున్‌= విందుని; పొదవెన్‌= కప్పాడు; ఉ(గ్రతన్‌= భయంకరంగా; కుంతి 
భోజుండు+ఏయు= కుంతిభోజుడు ప్రయోగించే; తూపులు= బాణాలు; పెను+గదన్‌= పెద్ద గదతో; తొలంగంగన్‌+జడియుచున్‌= 
తొలగిపోయేటట్టు చలింపజేస్తూ; అనువిందుండు= అనువిందుడనే వాడు (విందుడి తమ్ముడు); పెలుచన్‌= అతిశయించి; 
అతనిపైన్‌+అడరెన్‌= అతడిపై విజృంభించాడు; కైకేయులు+ఏవురు= కేకయ దేశానికి చెందిన రాజులు అయిదుగురు; గాంధార, 
రాజులు+ఏవుర తోడన్‌= గాంధార రాజ్యానికి చెందిన అయిదుగురు రాజులతో; క్రూర, సంగరము+ఒనర్చిరి= భీకరమైన యుద్దం 
చేశారు; ఉత్తరునిమీందన్‌= ఉత్తరుడిపైన; నీ+తనయుండు= నీ కొడుకు; దీర్ణబాహుండు= దీర్హబాహుడు; ఉరవడిన్‌= మిక్కిలి 
వేగంగా; కదిసి= మార్కొని; ఉత్సాహ, లీలన్‌+నెజపెన్‌= ఆవేశపూరితమైన యుద్దం చేశాడు; నకుల+ఆత్మజుండు= నకులుడి 
కొడుకు; శతానీకుండు= శతానీకుడనేవాడు; ఏచి= విజృంభించి; వడిన్‌= వేగంగా; ఉలూకునిన్‌= ఉలూకుడు అనువాడిని; తలపడి= 
మార్కొని; కడిమి+మెణుసెన్‌= పరాక్రమంతో వెలుగొందాడు. 


తాత్సర్యం: విందుడు అనువిందుడు అనే వీరులు కుంతిభోజుడినీ, అతడి పుత్రుడినీ మార్కొన్నారు. పురజిత్తు 
విందుడితో తలపడి బాణవర్షంతో అతడిని ముంచెత్తాడు. కుంతిభోజుడు ప్రయోగించిన బాణ పరంపరలను 
తన గదతో ఎదుర్కొని అనువిందుడు అతడిపై విజృంభించాడు. కేకయ రాజ్యానికి ప్రభువులైన ఐదుగురు వీరులూ 
గాంధార రాజులు అయిదుగురితో తలపడ్డారు. దీర్భబాహుడు (ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు) ఉత్తరుడి 
మీదికి విజృంభించాడు. నకులుడి కొడుకు శతానీకుడు విజృంభించి ఉలూకుడిని మార్కొన్నాడు. 


విశేషం: 1. భారతయుద్దంలో 'ఎక్కటి కయ్యం” ఒకే వీరుడు మరో వీరుడితో మాత్రమే పోరాడటం. అది ఒక పద్దతి. ఇద్దరు 
మరో ఇద్దరితో, ఐదుగురు ఐదుగురితో (క్రందడిపోరు. ఇంకొక పద్దతి. విందానువిందులు కుంతిభోజుడితో ఆతని కొడుకులతో 
యుద్దం చేశారు. అట్లే కేకయ పంచకం గాంధారరాజ పంచకంతో. 


2. ఉత్తరుడు విరాటరాజు కొడుకు. ఉలూకుడు శకుని కొడుకు. శకుని దుర్యోధనుడి మేనమామ. 


వ. ఇవ్విధంబున వెండియు రెండు సేనలం జేయంగల దండి మగ లొండొరులం దా(కిన, నధికసంరంభ 
ద్వంద్వయుద్ధంబు సిద్ధచారణఖేచరులు సూచి పొగడుచుండ నిగిడి, చతురంగంబులుం దనతన జాతిం 
బదులు పదులును నూటులు నూటులును, వేలు వేలును, బెక్కులు పెక్కులునుం దలపడి,యెడనెడంగలయన్‌ 
బెరయం గ్రమంబున సందడి కయ్యంబు నూలుకొనిన( గ్రందునం దమకించి యుభయ సైనికు లున్మత్తుల 
గతిం గవియ బాణంబులుC గృపాణంబులుC గరిదంతంబులు నరదంబుల నొగలు నొండొంటిం దా(కి 
తుత్తుమురులయిన తుములంబు కతన భయంకరం బగు నతిసంకులంబున సామజవాజిరథంబుల 
యురవడికి నోసరింపని కాలు బలంబులు, నుత్తుంగమాతంగస్యందన సందోహంబుల పయిం బఅపు 
రాహుతులును, గరటిఘటావిఘటనంబు గావించు రథికులును, నిది యది యనక యెల్ల బలంబులం 
జొచ్చిన మొగంబున6 జిందబవందట సేయు గజారోహకులు నగుచు నిర్మర్యాదంబుగాం బెనంగు 
సైన్యద్వితయంబు మందరక్షుభితాంబుధిచందం బగుటకుం దగి, యుచ్చి పోయెడు శరంబులు 
నిరుమెయిన్‌ గెలిచిన కుంతక్షురి కాదులును, బ్రవాళజాలంబులుం బోలి బొలుపు మిగులుచండ 
విశిఖంబులు ముఖంబులన్‌ బెట్టు నాటిన జిట్టినం దిరుగుశుండాలంబులు ప్రళయకాలంబున 
సురకరువలిచే దిర్దిరం దిరిగెడు కులనగంబుల. గ్రేణిసేయ6 గరవాలగదాభల్లప్రముఖంబు లగు 
శ స్తాస్రంబుల గుంబికుంభతురంగముఖ భటకపాలాదు లవియు చప్పుళ్ళును, వివిధాయుధ 
ప్రహతుల నొటిలు హరినరనాగంబుల రావంబులును, దారుణప్రకారంబున దిక్తటదారణంబు 
సేయుచుం జెలంగ(, జేయి దునిసినం దక్కటిచేతం గైదువు గొని కవియువారును, గాలు దునిసిన 
నెదిరి మీదికి లంఫించువారును, దల దునిసినం దారు మును గన్నిడినవారిం బొడిచిపడువారును, 
దెగిపడియు నవుడు గఅచుటయు బొమముడి వడుటయును సడలని తలల నొప్పువారును, 
మావంతులు నేనుంగులు వికలంబు లైన సమీపవర్లుల వాహనంబుల సమారోహణంబు సేసి 
పరాక్రమించువారును, నొచ్చియు నీడం బోక చెలులకుం జుట్టంబులకు నడ్డపడువారును 
మార్జలంబునం జేరి చుట్టం బని తప్పింపక నొప్పించువారును సుభటులు సొచ్చి చెండిన వండం 
దణిగినట్లుండు వేదండహయచయంబులును నాశ్వికులు పైకొని మీంది మానిసులం దునిమిన 
మ్రైడుపడు రథంబులును, రథనేమి ఘట్టనంబున దట్టంబు లగు పదాతిగాత్రంబులును, నిభంబులు 
వొదివి నేలతో వ్రేసియు.6 గాలం జమరియు౯ దూల వైచియు. గొమ్ముల గ్రుచ్చి యెత్తియు బారిసమరిన 


వికటాకారంబు లగు వోటకంబులున్లై వోరబంగది యగు నంగరంబు సెల్లుచుండ 
మధ్యాహ్నసమయంబున. 267 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; వెండియున్‌= మరియునూ; రెండు, సేనలన్‌= ఉభయ సైన్యాలలో; చేయన్‌+కల= 
కార్యశూరులైన - సమర్ధులైన; దండి, మగలు= గొప్ప వీరులు; ఒండు+ఒరులన్‌= ఒకరిని ఒకరు; తా(కినన్‌= తలపడగా; అధిక, 
సంరంభ, ద్వంద్వ, యుద్దంబు= మిక్కిలి ఉత్సాహంతో కూడుకొనిన ఎక్కటి కయ్యము; సిద్ద, చారణ, ఖేచరులు= సిద్దులు, 
చారణులు, ఖేచరులు అనే వేల్పుతెగలు; చూచి= అరసి; పొగడుచుండన్‌= (ప్రశంసిస్తూ ఉండగా; నిగిడి= అతిశయించి; 
చతురంగంబులున్‌= నాలుగు తెగలు (రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాలిభటులు); తన+తన జాతిన్‌= తమ వర్గాలకు చెందిన 
(అనగా రథాలు రథాలను, ఏనుగులు ఏనుగులను, గుర్రాలు, గుర్రాలను, కాల్చ్బలంలోని భటులు ఆ భటులను); పదులు పదులును= 
పది సంఖ్యలు ఆ సంఖ్యలో ఉన్న వాటిని; నూణులు నూజులును= వందలు వందలను; వేలు వేలును= నూరుపదుల సంఖ్య- 
ఆ సంఖ్యలో ఉన్న సమూహాన్ని; పెక్కులు+పెక్కులునున్‌= పెక్కు సంఖ్యలో ఉన్న అట్టి సంఖ్యాసమూహాన్ని; తలపడి= మార్కొని; 
ఎడన్‌+ఎడన్‌= అప్పుడప్పుడు; కలయన్‌+బెరయన్‌= కలసికొంటూ- తారసిల్లుతూ; క్రమంబునన్‌= వరుసగా; సందడి+కయ్యంబు= 
సంకుల సమరం; నూలుకొనినన్‌= విస్తరించగా; |క్రందునన్‌= వేగంగా; తమకించి= ఉత్సహించి; ఉభయ, సైనికులు= రెండు 
వర్గాలలోని భటులు, కౌరవ పాండవ సేనలలోని భటులు; ఉన్మత్తుల గతిన్‌= పిచ్చివారివలె; కవియన్‌= తాకగా; బాణంబులున్‌= 
అమ్ములు; కృపాణంబులున్‌= కత్తులు; కరి, దంతంబులున్‌= ఏనుగుల దంతాలు; అరదంబుల, నొగలున్‌= రథాల ముందు 
భాగాలు; ఒండు+ ఒంటిన్‌+తాకి= ఒక దానితో మరియొకటి ఎదుర్కొని; తుమురులు+తుమురులు= ముక్కచెక్కలు; అయిన, 
తుములంబు+కతవన్‌= సంకుల సమరం కావటం చేత; భయంకరం+బగు= భీకరమైన; అతిసంకులంబునన్‌= మిక్కిలి దట్టమైన 
సందడి యుద్దంలో; సామజ, వాజి, రథంబుల+ఉరవడికిన్‌= ఏనుగుల యొక్క, గుర్రాలయొక్క, రథాలయొక్క మిక్కిలి వేగానికి; 
ఓసరింపని= తప్పుకొనలేని; కాలు బలంబులున్‌= పదాతులు, కాలిభటులును; ఉత్తుంగ, మాతంగ, స్యందన, సందోహంబులపయిన్‌= 
ఎత్తైన ఏనుగులు, రథాల గుంపులపై; పణిపు= పరుగెత్తించే; రాహుతులును= రౌతులు (గుర్రాలపై స్వారీ చేసే భటులు); కరటి, 
ఘటా, విఘటనంబు+కావించు= ఏనుగుల సమూహాలను ముక్కలు ముక్కలుగా చేసే; రథికులును= రథాలపై యుద్దం చేసే 
వీరులూ; ఇది+అది+అనక= ఇటు అటు అడ్డులేకుండా లెక్కచేయకుండగా; ఎల్ల+బలంబులన్‌= అన్ని సైన్యాలలో; చొచ్చిన= 
ప్రవేశించిన; మొగంబునన్‌= ముందలి భాగంలో; చిందణు వందజ+చేయు= ముక్కలు ముక్కలుగా చీల్చి వేసే, గజ+ఆరోహకులు= 
ఏనుగులపై ఎక్కి యుద్దం చేసే వారూ; అగుచున్‌= అవుతూ; నిస్‌+మర్యాదంబుగాన్‌= హద్దు లేకుండగా; పెనంగు= యుద్దం 
చేసే; సైన్య+ద్వితయంబు= రెండు సేనలూ; మందర, క్షుభిత+అంబుధి+చందంబు+అగుటకున్‌= మందర పర్వతంచేత తరచబడిన 
సముద్రంవలె కావటానికి; తగి= ఒప్పి; ఉచ్చి+పోయెడు+శరంబులు= నాటి వెడలే బాణాలు; ఇరు+మెయిన్‌= రెండు వైపుల; 
గెలిచిన= చెలరేగిన; కుంత+క్షురిక+ ఆదులును= ఈటెలు చిరుకత్తులు మొదలైనవిన్నూ; ప్రవాళ+జాలంబులన్‌+పోలి= చివుళ్ళను 
పోలుతూ; పొలుపు+మిగులు= అందంతో అతిశయించే; చండ+విశిఖంబులు= వాడి బాణాలు (బాణాలు); ముఖంబునన్‌= మొగంపై 
(కుంభస్థలంపై); బెట్టు+నాటినన్‌= గట్టిగా గ్రుచ్చుకొనిన; బిజ్జనన్‌= వేగంగా వెనుకకు; తిరుగు= తిరిగే; శుండాలంబులు= ఏనుగులు; 
ప్రళయ+కాలంబునన్‌= ప్రళయం దాపురించిన సమయంలో; సుర+కరువలిచేన్‌= సుడిగాలిచేత; దిర్దిరన్‌+తిరిగెడు= చుట్టూ తిరిగే; 
కుల+నగంబులన్‌= కులపర్వతాలను; క్రేణి+చేయన్‌= పరిహసిస్తూ ఉండగా; కరవాల+గదా+భల్ల+ప్రముఖంబులు అగు= కత్తులు, 
గదలు, ఈటెలు మొదలైనవి అగు; శస్త+అ(స్త్రంబులన్‌= ఆయుధాలు మం(త్రాయుధాల చేత; కుంభి, కుంభ, 
తురంగ+ముఖ+భట+కపాల+ఆదులు= ఏనుగు కుంభస్థలాలు, గుర్రాల ముఖాలు, సేనలలోని భటుల తలలు మున్నగునవి; 
అవియు+చప్పుళ్ళను= పగిలే ధ్వనులూ; వివిధ+ఆయుధ ప్రహతులన్‌= సెక్కు విధాలైన ఆయుధాల వలన తగిలిన దెబ్బలచేత; 
ఒణిలు= వ్యాపించే; హరి, నర, నాగంబుల, రావంబులును= గుర్రాల యొక్కయు భటుల యొక్కయు; ఏనుగుల యొక్కయు 
ధ్వనులు; దారుణ ప్రకారంబునన్‌= భయంకరమైన విధంగా; దిక్‌+తట+దారణంబు+చేయుచున్‌= దిక్కుల యొక్క అంచులు 
చీలేటట్లుగా చేస్తూ; చెలంగంగాన్‌= ధ్వనించగా; చేయి+తునిసినన్‌= చేయి తెగిపడిపోయినప్పటికీ; తక్కటి+చేతన్‌= మిగిలిన చేతితో; 


కైదువు+కొని= కత్తిపట్టి; కవియు వారును= యుద్దం చేసేవారూ; కాలు+తునిసినన్‌= పాదం విరిగిపోయినప్పటికీ; ఎదిరి మీందికిన్‌= 
శత్రువుపైకి; లంఘించువారును= దూకేవారూ; మును= మునుపు; కన్ను+ఇడిన వారిన్‌= చూచినవారిని- గురిపెట్టిన వారిని; 
తల+తునిసినన్‌= తన తలకాయ తెగిపడిపోయినప్పటికీ; పొడిచి+పడువారును= పొడిచి పడిపోయే వారునూ; తెగిపడియున్‌= 
ఖండింపబడి (క్రింద పడిపోయినప్పటికీ; అవుడు+కరచుటయున్‌= పెదవి కరచుటా; బొమముడి+పడుటయును= కనుబొమ్మలు 
దగ్గరగా చేర్చటం; సడలని= తప్పని; తలల= శిరస్సులతో; ఒప్పువారును= శోభిల్లే వారూ; ఏనుంగులు= ఏనుగులు; 
వికలంబులు+ఐన= చెడిపోయినప్పటికీ (కూలిపోయినప్పటికీ, చచ్చిపోయినప్పటికీ); సమీప, వర్తుల, వాహనంబులు= దగ్గరగా 
ఉన్నవారి వాహనాలను; సమారోహణంబు+చేసి= ఎక్కి; పరాక్రమించువారును= వీరత్వం చూపేవారు; నొచ్చియున్‌= తనకు 
దెబ్బతగిలి బాధగా ఉన్నప్పటికీ; ఈడంబోక= వెనుదీయక; చెలులకున్‌= స్నేహితులకూ; చుట్టంబులకున్‌= బంధువులకు; 
అడ్డుపడు వారలు= సాయం చేసేవారు (శత్రువుల దెబ్బలు తాకకుండా అడ్డగించేవారు); మార్‌+బలంబునన్‌+చేరి= 
శత్రుసైన్యంలోకి చొచ్చుకొనిపోయి; చుట్టంబు+అని+తప్పింపక= తనకు బంధువు అనే ఆలోచనతో విడువకుండా; నొప్పించు 
వారును= ఎదిరించి యుద్దం చేసే వారూ; సుభటులు+చొచ్చి= వీరులు ప్రవేశించి; చెండినన్‌= ఖండించగా; వండన్‌+తజిగినట్టు+ఉండు= 
వండటానికి ముక్కలుగా తరిగినట్టు పడియున్న; వేదండ, హయ, చయంబులును= ఏనుగుల, గుర్రాల సముదాయాలు; ఆశ్వికులు 
= రౌతులు; పైకొని= విజృంభించి; మీంది మానిసులన్‌+తునిమిన= పైనున్న (వీరులను) సంహరింపగా; మోడు, పడిన, 
రథంబులును= ఆకులులేని చెట్ల కాండంవలె ఉన్న రథాలూ; రథ, నేమి, ఘట్టనంబునన్‌= రథచక్రాల తాకిడిచేత; దట్టంబులు+ 
అగు= దళసరిగా అయిన; పదాతి+గాత్రంబులును= కాలిబంటుల కళేబరాలూ; ఇభంబులు= ఏనుగులు; పొదివి= డీకొని; 
నేలతోన్‌+ద్రేసియున్‌= నేలపై రాయటం; తూలవైచియున్‌= విసరివేయటం; కొమ్ములన్‌+(గ్రుచ్చి= దంతాలతో పొడిచి; ఎత్తియున్‌= 
పైకి విసరి; బారి సమరిన= హింసించగా; వికట+ఆకారంబులు అగు= వికారమైన రూపాలు ఏర్పడిన; ఘోటకంబులును= గు(ర్రాలూ; 
ఐ= కలిగి; ఘోరభంగి+అగు= భయంకరవిధం కలదైన; సంగరంబు+చెల్లుచుండన్‌= యుద్దం జరుగుతూ ఉండగా; 
మధ్యాహ్న+సమయంబునన్‌= మధ్యాహ్నవేళ. 


తాత్సర్యం: “ఈ విధంగా కౌరవపాండవసేనల్లోని గొప్పవీరులు ఒకరితో ఒకరు తలపడగా జరిగిన మిక్కిలి 
సంరంభంతో కూడిన ద్వంద్వ యుద్దమును ఆకాశంలో సంచరించే వేల్పు తెగలు సిద్దులు, చారణులు, ఖేచరులు 
(ప్రశంసించారు. చతురంగబలాలు ఒండొంటిని తాకాయి. రథాలు రథాలతో, ఏనుగుల బలాలు ఏనుగుల బలాలతో, 
అశ్వికులు అశ్వికులతో, కాలి బంటులు కాలి బంటులతో డీకొనడం జరిగింది. ఆ నాలుగు రకాల జాతులూ, 
తమ తమ జాతులతో పదింటితో పదియూ, వందింటితో వందయూ, వేయింటితో వేయియున్నూ పెక్కింటితో 
పెక్కులున్నూ అక్కడక్కడా కలసిపోతూ విడిపోతూ తలపడగా క్రమంగా సంకుల సమరం ఏర్పడింది. 
ఉభయసేనలలోని భటులు పిచ్చివారి వలె పోరాడారు. బాణాలు, కత్తులు, ఏనుగుల దంతాలు, రథాల నొగలూ 
ఒకదానితో నొకటి కొట్టుకొని తుత్తునియలై యుద్దభూమిపై పడ్డాయి. ఆ భయంకరయుద్దంలో ఏనుగుల,గు(ర్రాల 
రథాలధాటికి ఓర్వని కాలిబంటులు, ఎత్తైన ఏనుగుల రథాలపై విజృంభించిన రౌతులు, ఏనుగుల గుంపులను 
చీల్చి చెండాడే రథికులు ఇది అది అనకుండా అన్ని రకాల శత్రు సేనలను (ప్రవేశించిన మొనలను చిందరవందర 
చేసిన గజారోహకులు కలిగి హద్దులేకుండా యుద్దంచేసే ఆ రెండు సేనలు మందర పర్వతం చిలికిన సముద్రాల 
వలె కనిపించాయి. దూరిపోయే బాణాలు ఇరువైపుల నుండి ప్రయోగింపబడిన ఈటెలు, వంకర కత్తులూ, రక్తసిక్తమై 
ప్రవాళజాలంబులను పోలి అందంతో అతిశయించాయి. ముఖాలలో బాణాలు గట్టిగా నాటుకోగా వేగంగా వెనుదిరిగి 
పోయే ఏనుగులు ప్రళయకాలంలో సుడిగాలి చేత దిర్దిరతిరిగే కుల పర్వతాలవలె కనిపించాయి. కత్తులు గదలు 
బల్లెములు మొదలగు శృస్రాస్రములచే ఏనుగుల కుంభస్థలాలు, తురంగ బలాల తలలు భటుల పుర్రెలు 


పగిలేటప్పుడయ్యే ధ్వనులూ మరియు వివిధా యుధముల చేత దెబ్బతిని పడిపోయే గుర్రాలు భటులు ఏనుగుల 
ధ్వనులు దారుణంగా ది(క్రదేశాలను చీల్చుచు చెలరేగాయి ఒక చేయి తెగిపోయిననూ రెండవచేతితో ఆయుధము 
పట్టి మోదికి దుముకువారునూ, కాలుతెగిననూ, ఎదుటివాని మీదికి లంఘించువారునూ, తల తెగిననూ, మునుపు 
కన్నిడినవారిని పొడిచి నేలగూలువారునూ, ఖండింపబడినప్పటికిని పెదవులు కొరుకుతూ ముడివీడని కనుబొమలతో, 
తలలతో వెలుగువారునూ, తమ వాహనములైన గుర్రాలు, ఏనుగులు నేలగూలినప్పుడు చెంతనున్నవారి వాహనా 
లెక్కి పరాక్రమించేవారునూ, బాధచెందినప్పటికీ వెనుదీయక స్నేహితులకూ, బంధువులకూ సాయపడేవారూ, 
శత్రు పక్షంలో నున్నవారు తనకు చుట్టమని వదలకుండా నొప్పించేవారూ, ఇట్లు వీరభటులు చొచ్చుకొని పోయి 
ఏనుగుల గుజ్టాల గుంపులను చెండగా వంటకొరకు తరిగినకూరలట్లు అవి కన్పించాయి. ఆళ్వికులు పైబడి 
రథాలమీది యోధులను చంపగా రథాలు శూన్యాలైనాయి. రథ చక్రాల (క్రిందబడినలిగిన భటుల కళేబరాలు 
దట్టంగా గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. ఏనుగులు విజృంభించి గుజ్టాలను నేలపై పడవేసి కాళ్లతో (త్రొక్కాయి, 
విసరివేశాయి, దంతాలతో పొడిచాయి. ఆ గుట్టాల కళేబరాలు రూపుమాసి తీవ్ర వికారంగా కనిపించాయి. యుద్దం 
ఈ రీతిగా మధ్యాహ్న సమయం వరకు సాగింది. 


విశేషాలు: 1. ఆ యుద్దం దేవతలు చూడగోరారు. 2. ఏనుగులు కులపర్వతాలవలె ఉన్నాయి. కులపర్వతాలు 
భూమిని మోస్తాయి అని పురాణకథనం. మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తి మంతము, గంధమాదనము 
- వింధ్యము - పారియాత్రము ఈ ఏడు కులపర్వతాలు. 3. ఈ యుద్ద వర్లన మహాభారత కాలం నాటిదా? 
తిక్కన కాలం నాటిదా? తిక్కన తాను కనులార గాంచిన యుద్దభూమిని వర్షించినట్టు కన్పిస్తున్నది. (రథాల 
వర్లన విడిచిపెడితే) 4. కోపతాపాల వలన బొనుముడిపాటు మొగంపై ఏర్పడటం కద్దు. ఆ ముద్ర వీరుల శవాల 
ముఖాలలో స్తంభించి కన్పించటం విశేషం. అట్లే ఇరువురు భటుల కత్తి యుద్దంలో తలతెగిన మొండెం ముందుకు 
కొన్ని అడుగులు వేసి శత్రువును పొడిచి చంపటం! బహుశః ఇవి అతిశయోక్తులు కావేమో! యుద్దభూమిని ప్రత్యక్షంగా 
చూచిన తిక్కన చేసిన వర్లనలు. 


భీష్ముడు దుర్యోధన డ్రేరితుండై విజృంభించి పాండవసీరుల నొప్పించుట (సం. 6-45-1) 


మనుజేంద్ర! వినుము నీ తనయుండు వనుపంగ । దుర్ముఖ కృప కృతవర్మ మద్ర 
పతి వివింశతులు విస్పారబాణార్దులం । బంచాగ్నులును బోలె. బ్రజ్వరిల్ల 
తన కెలంకులం గోలుతలసేసి తబుమంగం । దాలకేతువు మహోత్తాలమూర్తి 
నాభీల మై క్రాల నడరి పాండవసేన( । దటిసి మందాకినీతనయు. డేచి 
తే. చేది పాంచాల కేకయు లాది గాంగం। గల్లు భూపాల కోటి మొగ్గరము లెల్ల 

గలంగం దిరుగుడువడ నోరగిల6గ బెల్ల । గిల్లం దల్లడపడ రణక్రీడ సల్చె, 268 
ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= మనుజేంద్ర!; ఓ రాజా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వినుము= ఆలకించుము; నీ+తనయు(డు= 
నీ కొడుకు; అనుపంగన్‌= పంపగా; దుర్ముఖ, కృప, కృతవర్మ, మద్రపతి, వివింశతి= దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, 
శల్యుడూ; వివింశతీ; విస్సార, బాణ+అర్చులన్‌= ప్రకాశించే బాణాలయొక్క జ్వాలలతో; పంచ+అగ్నులును+పోలెన్‌= ఐదు 
నిప్తులవలె; ప్రజ్వరిల్లన్‌= (ప్రకాశించగా; తన+కెలంకులన్‌= తన ప్రక్కల; కోలుతల+చేసి= యుద్దం చేయటానికి సంసిద్దమై; 
తణుమంగన్‌= (ప్రోత్సహించగా; తాలకేతువు= తాడిచెట్టు జెండా కలవాడు (భీష్ముడు); మహా+ఉత్తాలమూర్తి= మిక్కిలి పొడుగైన 
ఆకృతి కలవాడు; ఆభీలము+ఐ= భయంకరంగా; (క్రాలన్‌= మిరుమిట్లు గొలిపి వెలుగొందగా; అడరి= విజృంభించి; పాండవ+ 


(Fg 


సేనన్‌+తటిసి= పాండవుల సైన్యాన్ని సమీపించి; మందాకినీ తనయు(డు= గంగ కొడుకు(భీష్ముడు); ఏచి= అతిశయించి; చేది, 

పాంచాల, కేకయులు+ఆదిగా(గన్‌= చేది దేశం, పాంచాల దేశం, కేకయ దేశం ఏలే ప్రభువులు; కల్లు= ఉన్న; భూపాలకోటి= 

రాజుల సమూహాలయొక్క; మొగ్గరాలు= వ్యూహాలు; ఎల్లన్‌= అన్నిటినీ; తిరుగుడు+పడన్‌= తారుమారగునట్టుగా; ఓరగిలంగన్‌= 

వ్రాలేటట్టుగా; పెల్లగిల్లన్‌= అడుగునుండి పైకి వచ్చేటట్టుగా; తల్లడ+పడన్‌= చీకాకుపడగా; రణ+(క్రీడ= యుద్దం అనే ఆట; సల్పెన్‌= 

చేశాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాషష్ట మహారాజా! వినుము. నీ కొడుకు దుర్యోధనుడు పంపగా, దుర్ముఖుడు, కృపాచార్యుడు, 

కృతవర్మ, శల్యుడు, వివింశతి భీష్ముడికి బాసటగా నిలిచి ప్రకాశించే బాణాల మంటలతో పంచాగ్నులవలె ప్రజ్వరిల్లి 

అతడికి ప్రక్కల నిల్చి శత్రు సైన్యాన్ని తరుముతూ తాటిచెట్టు జెండాతో వెలుగొందేవాడూ, ఎత్తైన విగ్రహం కలవాడూ 

అయిన భీష్ముడు భయంకరుడై విజృంభించి పాండవసేనదరిజేరి చెలరేగి పాంచాల కేకయ రాజులు మొదలైనవారు 

పన్నిన వ్యూహాలను అన్నింటిని చెదరిపోయేటట్టు, పారిపోయేటట్టు, ఒరిగిపోయేటట్లు, పెల్లగిలేటట్టు, చీకాకుపడేటటు, 
౧ ౧ ౧ ౧ ౧ ౧ 

రణ(క్రీడ సలిపాడు. 

విశేషాలు: 1. పంచాగ్నులు: దక్షిణాగ్ని, ఆహవనీయం, గార్హపత్యం - సభ్యం - అవసథ్యం. 2. రణక్రీడ : యుద్దాన్ని ఆటగా 

అభివర్షించటం తిక్కనకు ఇష్టం. 

క  పాయవడం జొచ్చు గుంపులు । సేయును మల(కల( జరించి చించును గోణ 

వ్యాయామ గతుల వలయము । లై యుండం దిరిగి కలంచు నరి సైన్యంబున్‌. 269 

ప్రతిపదార్థం: గుంపులు= మూకలు; పాయ+పడన్‌= చీలికలు ఏర్పడేటట్టుగా; చొచ్చున్‌= లోపలికి చేరుకొంటాడట; 

మలకలన్‌+చరించి= వంకరటింకరగా తిరిగి; చించున్‌= విడగొట్టుతాడు; అరి సైన్యంబుల్‌= శత్రువుల సేనలు; కోణ వ్యాయామ 

గతులన్‌+వలయములై+ఉండన్‌= రెండు రేఖలు కలిసే రీతిని యుద్దం చేస్తూ, చక్రాకారం సృష్టించి; తిరిగి= చరించి; కలంయన్‌= 

కలత పెట్టుతాడు. 

తాత్సర్యం: భీష్ముడు యుద్ద విద్యలో గొప్ప నేర్పరి. శత్రుసేనలను చీలికలు చేస్తూ లోపలికి దూరుతాడు. గుంపులు 

చేస్తాడు. వంకర టింకరగా తిరిగి చించుతాడు. కోణాలు ఏర్పడేటట్టు, వృత్తాలు ఏర్పడేటట్టు తిరుగుతూ కలత 

పెడతాడు. 

విశేషం: శత్రుసేనలు గుమిగూడి వలయాకారంగా మోహరించవచ్చు, భీష్ముడు 'కోణవ్యాయామ గతి" తిరిగి శృత్రుసేనను 

చెండాడాడు. కోణము: రెండు రేఖలు కలిసేచోటు. వలయము: చక్రాకారము. 

క డొల్లెడు తలయును దునిసెడు । విల్లును ధర కొజగు మేను విణిగెడు సిడముం 

బెల్లు దొర(గు నెత్తురు నై । పల్లటిలం దొడ(గె నపుడు పాండవ బలముల్‌. 270 

ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో (భీష్ముడు యుద్దం చేసే సమయంలో); డొల్లెడు= ఊడి (క్రిందపడే; తలయును= 

శిరస్సు; తునిసెడు+విల్లు= ముక్క చెక్కలయ్యే ధనువూ; ధరకున్‌+ఒణుగు మేను= నేలమీద పడే శరీరం; విజిగెడు, సిడమున్‌= 

ముక్కలయ్యే జెండా; పెల్టు తొరణగు, నెత్తురు= మిక్కుటంగా కారే నెత్తురు; ఐ= కలవై; పాండవ+బలముల్‌= పాండవుల సైన్యాలు; 

పల్లటిలన్‌+తొడంౌన్‌= చెల్లా చెదురై పోసాగాయి. 

తాత్సర్యం: భీష్ముడు యుద్దం చేసిన సమయంలో పాండవుల సైన్యాలు తల్లడిల్లిపోయాయి. ఎక్కడ చూచినా, 

డొల్లిన శిరస్సులు, విరిగిన ధనువులు, భూమిపై పడిపోయే శరీరాలు, విరిగిన జెండాలు, మిక్కుటంగా (స్రవించే 

నెత్తురు కన్పించాయి. 


వ. ఇట్లు ప్రకయకాలతాండవంబునం బ్రచండమూర్తి యగు నష్టమూర్తియుం బోలె విజృంభించిన భీష్ము 
మార్మొను మగలు లేక పాండవసైన్యంబు బెండువడియున్న యెడ నభిమన్యుండు గనకవర్హ తురంగంబులుం 
గర్దికారధ్వజంబును మెబయం దాతి. 271 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ప్రళయ+కాల+తాండవంబునన్‌= ప్రళయకాలంలో నాట్యం చేసే; ప్రచండ+మూర్తి+ అగు= 
భయంకరమైన ఆకృతిగల వాడైన; అష్టమూర్తియున్‌+పోలెన్‌= ఎనిమిది ఆకృతులుగల శివుడివలె; విజ్బంభించిన= అతిశయించిన= 
చెలరేగిన; భీష్మున్‌= భీష్ముడిని; మార్కొను= ఎదిరించే; మగలు= వీరులు; లేక= కనిపించక; పాండవ+సైన్యంబు= పాండవులసేన; 
బెండుపడి+ఉన్న+ఎడన్‌= నీరసించి, శుష్కించి ఉన్న వేళ; అభిమన్యుండు= అభిమన్యుడు (అర్జునుడి కొడుకు యువవీరుడు); 
కనక, వర్ల, తురంగంబులన్‌= బంగారు రంగు గల గు[ర్రాలనూ; కర్లికార+ధ్వజంబును= కొండగోగు పువ్వు గుర్తుగల జెండా; 
మెజియన్‌= (ప్రకాశించగా; తాంకి= మార్కొని. 


తాత్పర్యం: ఈ విధంగా ప్రళయకాలంలో నాట్యం చేస్తూ చెలరేగే ఎనిమిది ఆకృతులుగల శివుడివలె విజృంభించే 
భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక, పాండవసైన్యం చెదరి శుష్కించిపోయిన సమయంలో, అభిమన్యుడు బంగారు 
రంగుగల గుర్రాలు పూన్చిన రథంపై కొండగోగు పువ్వు గుర్తుగల జెండా వెలుగొందుతుండగా కౌరవసేనను 
మార్కొన్నాడు. 


విశేషం: అష్టమూర్తి : శివుడు - ఎనిమిది ఆకృతులు గలవాడు, పంచభూతాలు, సూర్యచం[ద్రులు, యజ్ఞంచేసినవాడు వెరసి శివుడి 
అష్టమూర్తులు. 
సీ. శల్యు నారాచ పంచకమున నొప్పించి ।; యొకకోలం గృతవర్మయురము నొంచి, 

క్రూరభల్లమున దుర్ముఖు సూతు తల ద్రుంచి । తటిమి వివింశతి ధనువు దునిమి 

వెడంద యమ్మున నేసి వెండియు మూండు వా । లికయమ్ము లొడలం గీలించి కృపుని 


హయముల శరచతుష్టయతాడనమున ను । బ్బడ(గించి భీష్ముపై నడరి మేన 


తే. _ విశిఖ నవకంబు నాటించి వెగడు పటిచి । పేర్షి యార్చిన సురకోటి పిచ్చలించె; 
మెచ్చి భీష్మాదు లెల్ల వివ్వచ్చు( బోలు । నెక్కుడగు గాని యసదుగా. డీత( డనిరి. 272 


ప్రతిపదార్థం: నారాచ+పంచకమునన్‌= అయిదు బాణాలతో; శల్యున్‌= శల్యుడిని; నొప్పించి= బాధపడేటట్లు చేసి; ఒక+కోలన్‌= 
ఒక బాణంతో; కృత వర్మ+ఉరమున్‌= కృతవర్మ వక్షాన్ని; నొంచి= బాధించి; క్రూర+భల్లమునన్‌= కఠినమైన బాణంతో; దుర్ముఖు, 
సూతు, తలన్‌+(త్రుంచి= దుర్ముఖుడి యొక్క రథసారథి శిరసు తునిమి; తజిమి= ఉత్సాహంతో పూని; వివింశతి, ధనువు, 
తునిమి= వివింశతి విల్లు ముక్కలు చేసి; వెండియున్‌= మరల; వెడంద+అమ్మునన్‌= వాడి బాణంతో; ఏసి= కొట్టి; 
మూండు+వాలిక+అమ్ములన్‌= మూడు వాడి బాణాలతో; ఒడలన్‌= దేహమునందు; కీలించి= సంధించి; కృపుని, హయములన్‌= 
కృపుడి గుర్రాలను; శర, చతుష్టయ, తాడనమునన్‌= నాలుగు బాణాల తాకిడితో; ఉబ్బు+అడంగించి= అతిశయం అణగగొట్టి; 
భీష్ముపైన్‌= భీష్మునిపై; అడరి= విజృంభించి; మేనన్‌= శరీరంపై; విశిఖ+నవకంబు= తొమ్మిది బాణాలు; నాటించి= 
గ్రుచ్చుకొనేటట్టుగా చేసి; వెగడు+పజిచి= తల్లడిల్లచేసి; పేర్చి= విజృంభించి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా; సురకోటి= 
(ఆకాశంలో విమానాలు అధిరోహించి చూచే) వేల్పుల సముదాయం; పిచ్చలించెన్‌= ఆశ్చర్య చకితం అయింది; భీష్మ+ఆదులు+ఎల్లన్‌= 
భీష్ముడు మొదలైన వారు అందరూ; ఈతండు= ఈ అభిమన్యుడు; వివ్వచ్చున్‌+పోలున్‌= అర్జునుడితో సరితూగుతాడు; 
ఎక్కుడు+అగున్‌= అధికుడు అవుతాడు; కాని= అంతేగాని; అసదు+కాడు= తక్కువ కాండు; అనిరి= అన్నారు. 


తాత్పర్యం: ఈ సీస పద్యంలో అభిమన్యుడి పరాక్రమం వర్లించబడింది. అభిమన్యుడు శల్యుడిపై అయిదు బాణాలు 
ప్రయోగించి నొప్పించాడు. కృతవర్మ రొమ్మును ఒక బాణంతో నొప్పించి వాడిబాణంతో దుర్ముఖుని రధసారథిని 
సంహరించాడు. తరిమి వివింశతి విల్లు దునిమి వెడలైైన బాణంతో కొట్టి ఇంకా మూడు వాడిబాణాలు 
శరీరమునందు నాటి, నాల్గు బాణాలతో కృపుని గుర్రాలను కొట్టి అతడి ఉత్సాహాన్ని చెరిచాడు. తరువాత భీష్ముడిపై 
విజృంభించి అతని దేహమునందు తొమ్మిది అమ్ములు నాటి తల్లడపరచి చెలరేగిసింహనాదం చేశాడు. అభిమన్యుడి 
పరా(క్రమ(ప్రాభవమునకు దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. భీష్ముడు మొదలగు వీరాధివీరులు ఈ అభిమన్యుడు 
అర్జునుడికి సాటివస్తాడు. అతడి కంటే అధికుడేగాని, తక్కువ వాడుకాడు అని ప్రశంసించారు. 


చ. అమరతరంగిణీ తనయు. డర్దుననందనుసూతు. గేతుదం 
డము నిరు మూండు దూపుల. బడం గడు బెట్టిదమేసి యుజ్ఞ్వలా 
స్రము లడరింప( గూడికొని తక్కటి యేవురు. బెక్కులమ్ము లొ 
కృమొగి రయంబునం గురియంగా గిరి వోలె నతం డుదగ్రుండై. 273 


ప్రతిపదార్థం: అమర, తరంగిణీ, తనయు(డు= దేవనదీసూనుడు (భీష్ముడు); అర్జును, నందను, సూతున్‌= అర్జునుడి 

కొడుకుయొక్క రథసారథిని; కేతు, దండమున్‌= జెండా కర్రను; ఇరుమూ(డు తూపులన్‌= ఆరు బాణాలతో; పడన్‌= 

పడిపోయేటట్టుగా; కడు, బెట్టిదము+ఏసి= మిక్కిలి గట్టిగా కొట్టి; ఉజ్ఞ్యల+అ స్ర్రములు= ప్రకాశవంతములైన మం(త్ర బాణాలను; 
౧ టబ టబ బు =] యా 

అడరింపన్‌= ప్రయోగించగా; కూడికొని= కలిసి; తక్కటి+ఏవురు= మిగిలిన ఐదుగురు= శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, 

వివింశతి, కృపుడు; పెక్కులు+అమ్ములు= అనేక బాణాలు; ఒక్క+మొగిన్‌= ఒకేసారి; రయంబునన్‌= వేగంగా; కురియంగాన్‌= 

వర్షించగా; అతండు= అభిమన్యుడు; గిరి+పోలెన్‌= పర్వతంవలె; ఉద(గ్రుండు+ఐ= భయంకరుడై. 


తాత్పర్యం: గంగాసుతుడు భీష్ముడు అర్జునుడి కొడుకైన అభిమన్యుడి రథసారథిని, జెండాకర్రను ఆరు బాణాలతో 
ఖండించి వెలుగొందే మంత్ర బాణాలను ప్రయోగించాడు. అంతలో శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, వివింశతి, 
కృపుడు కూడుకొని పెక్కు బాణాలు అభిమన్యుడిపై వర్షించారు. అయితే అభిమన్యుడు పర్వతంవలె చలించక నిలిచాడు. 


క, వారల శరవర్షంబులు । వారించుచు వేటివేటి వాలంపగముల్‌ 
వారలపై6 గురియుచు. గురు | వీరుని తాలధ్వజంబు విటుగ(గ నేసెన్‌. 274 


ప్రతిపదార్థం: వారల, శర, వర్షంబులు= వానవలె (కురువీరులు) కురిపించిన బాణాలను; వారించుచున్‌= నిరోధిస్తూ; వేజ+వేజన్‌= 
వేరువేరుగా (అనగా ఆయా వీరులందరిపై వేరుగా); వాలు+అంపగముల్‌= వాడియెన బాణాల గుంపులు; కురియుచున్‌= వర్షిస్తూ; 
కురు+వీరుని= కౌరవులలో వీరుడైన భీష్ముడి యొక్క; తాల+ధ్వజంబు= తాడిచెట్టు గుర్తుగల జెండా; వియుగంగన్‌= తునకలు 
అయ్యేటట్టుగా; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు. 


తాత్సర్యం: వారు తనపై వర్షించిన బాణాలన్నింటినీ నిరోధిస్తూ వారి వారిపై వేరు వేరుగా బాణాల గుంపులు 
కురిపిస్తూ, కురువీరుడైన భీష్ముని తాటి చెట్టు జెండా పడిపోయేటట్టు శరాలు ప్రయోగించాడు. 


ఆ. తాటిసిడము విటిగి ధరణిపై( గూలిన(। బాండురాజ సుతుల బలము లెల్ల 
నొక్కపెట్ట యార్డె నుక్కటి కౌరవ । సేన జోదుపిండు చిన్నంబోయె. 275 


ప్రతిపదార్థం: తాటి+సిడము= తాడిచెట్టు గుర్తుగా గల జెండా; విటిగి= ముక్కలై; ధరణిపైన్‌+కూలినన్‌= భూమిమీద పడేసరికి; 
పాండురాజ, సుతుల, బలములు+ఎల్లన్‌= పాండవుల సేనలు అన్నీ; ఒక్క+పెట్ట= ఒకేసారిగా; ఆర్బెన్‌= సింహనాదాలు చేశాయి; 
ఉక్కు+అజి= బలం క్షీణించి; కౌరవ, సేన, జోదు, పిండు= కౌరవుల సేనలోని యోధుల సమూహం; చిన్న(బోయెన్‌= 
'క్రుంగిపోయింది. 

తాత్పర్యం: తాటిచెట్టు గుర్తుగల జెండా విరిగి నేలమీద పడిపోయింది. పాండవ సేనలన్నీ ఒక్కసారిగా సింహనాదాన్ని 
చేశాయి. బలం తగ్గి కౌరవసేనలోని యోధావళి చిన్న వోయింది. 


విశేషం: అలనాటి యుద్ద విద్యలో జెండాను కాపాడుకొనటం వీరుడి కర్తవ్యం; పరాక్రమంలో అంతర్భాగం. జెండా పడిపోవటం 
అవమానమే. అభిమన్యుడు సేనాపతినే అవమానించగలిగాడు. 


తే. సింహనాదంబుతో భీమసేను( డప్పు । డనుజ తనయుని జేకొని యరిబలంబు 
దరల( దాఢకిన నతని యుత్తాల సింహ । కేతనము౦ గూల్లె సురనదీసూతి యలిగి. 276 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీమసేను(డు= భీముడు; సింహనాదంబుతోన్‌= సింహగర్జనవంటి కేకతో; అనుజ, 
తనయునిన్‌= తమ్ముడి కొడుకును (అభిమన్యుడిని); చేకొని= స్వీకరించి (అనగా బాసటగా తాను వచ్చి నిలిచి); అరి+బలంబు= 
శత్రువుల సేన; తరలన్‌= వెనుకంజవేసేటట్లుగా;తా(కినన్‌= తలపడగా; అతని= ఆ భీమసేనుడియొక్క; ఉత్తాల, సింహ, 
కేతనమున్‌= ఎత్తైనది సింహం గుర్తు గలది అయిన జెండాను; అలిగి= కోపంతో; సుర, నదీ, సూతి= భీష్ముడు (వేల్పు నది 
కొడుకు); కూల్చెన్‌= క్రిందపడేటట్ల్టు (బాణాలు ప్రయోగించి) చేశాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు భీష్ముడి జెండా కూల్చి, వీర విహారం చేసేటప్పుడు భీముడు సింహనాదం చేస్తూ 
అక్కడకు వచ్చి, తన తమ్ముడి కొడుకుకు బాసటగా నిలిచి, శత్రుసేనలు వెనుకంజ వే ఎటట్టుగా తలపడ్డాడు. 
ఆ భీముడిపై కోపించి, గంగాసుతుడైన భీష్ముడు ఎత్తుగా సింహం గుర్తుతో ఎగిరే ఆతడి జెండాను నేలపై 
కూల్చాడు. 
క, పవనజు(డు మూండు శరముల । దివిజనదీసూను నేసి దృఢగతిం గృపు మే 

నవియ నొకటం గృతవర్ముని । యవయవతతి నెనిమిదింట నార్జుచు నేసెన్‌. 277 
ప్రతిపదార్థం: పవనజుండు= వాయుపుత్రుడు (భీముడు); మూండు+శరములన్‌= మూడు బాణాలతో; దివిజ, నదీ, సూనున్‌= 
గంగానదీ పుత్రుడిని (భీష్ముడిని); ఏసి= కొట్టి; దృఢగతిన్‌= గట్టిగా; ఒకటన్‌= ఒక బాణంతో; కృపుమేను= కృపునిశరీరం; అవియన్‌= 
నొచ్చునట్టుగా; ఎనిమిదింటన్‌= ఎనిమిది(అమ్ముల)తో; కృతవర్ముని+అవయవతతిన్‌= కృతవర్మ యొక్క దేహంలోని అంగాలను; 
ఆర్చుచున్‌= సింహనాదం చేస్తూ; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: భీముడు భీష్ముడిపై మూడు బాణాలు వేశాడు. కృపాచార్యుడి శరీరం నొచ్చేటట్టుగా ఒక్క 
బాణంతో గట్టిగా కొట్టాడు. ఎనిమిది బాణాలు వేసి కృతవర్మ అవయవాలను నొప్పించి సింహనాదం చేశాడు. 
వ. మటఠియు నమ్మారుతతనయుండు. 278 
ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఆ+మారుత+తనయుండు= వాయుపుత్రుడైన ఆ భీముడు. 


తాత్సర్యం: అంతేకాక వాయుపుత్రుడైన ఆ భీముడు. 


శా. మద్రేశున్‌ వెగడొంద నేసి; నతనిన్‌ మన్నించు జోదుల్‌ ప్రతా 
పోద్రేకంబున నొక్కపెట్ట రథవేగోద్దీప్తులై తాంకినన్‌ 
రౌద్రం బాకృతి. బొంద సూతహయగాత్రంబుల్‌ వెసం ద్రుంచి చం 
చద్రకోదకవీచులం దడిపె నాశ్యర్యంబుగా నందన్‌. 279 


ప్రతిపదార్థం: మద్ర+ఈశున్‌= మద్రదేశరాజు శల్యుడిని; వెగడొందనన్‌+ఏసెన్‌= సొమ్మసిల్లి పోయేటట్టుగా బాణాలతో 
కొట్టాడు; అతనిన్‌+మన్నించు+జోదుల్‌= ఆ శల్యుడిని గౌరవించే వీరులు; ప్రతాప+ఉద్రేకంబునన్‌= పరాక్రమం పొంగి 
పారలిపోయేటట్టుగా; ఒక్కపెట్టన్‌= ఒకేసారిగా (ఒక్కుమ్మడిగా); రథ, వేగ, ఉత్‌+దీప్తులు+ఐ= రథాల వేగాలతో వెలుగొందే 
వారై; తాంకినన్‌= మార్కొనగా; భీముడు; రౌ(ద్రంబు+ఆకృతిన్‌+పొందన్‌= మూర్తీభవించిన రోషమో అనునట్టుగా; సూత, హయ, 
గా(త్రంబుల్‌= సారథులయొక్కయు, గుర్రాల యొక్కయు శరీరాలు; వెసన్‌= వేగంగా; (త్రుంచి= ఖండించి; అందటన్‌= ఆ 
యోధుల నందరినీ; ఆశ్చర్యంబుగాన్‌= అబ్బురం కలిగేటట్టు; చంచత్‌+రక్త+ఉదక, వీచులన్‌= చలించే నెత్తురుఅనే నీటి 
కెరటాలతో; తడిపెన్‌= తడిసేటట్లుగా చేశాడు. 


తాత్సర్యం: భీముడు శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు. ఆ శల్యుడి మీద గౌరవంతో తన మీదకు ఉరికివచ్చిన 
యోధులను పరాక్రమ వేగంతో రథాలను తనపైకి మళ్ళించిన వారిని అందరినీ కరడుగట్టిన రోషమో అన్నట్టుగా 
విజృంభించి, వారి రథసారథులను, గుర్రాలను చీల్చి చెండాడి, ప్రవహించే నెత్తురు అనే నీటి కెరటాలతో 
తడిపి వేశాడు. 


వ. తదనంతరంబ సాత్యకియు ధృష్టద్యుమ్నుండును గేకయ పంచకంబును విరాటుండు నతని కొడుకులుం 
దలకడచి యురవడించిన. 280 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; సాత్యకియున్‌= సాత్యకీ; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; కేకయ, 
పంచకంబును= కేకయదేశానికి ప్రభువులైన అయిదుగురు రాజులూ; విరాటుండు= విరాటుడు; అతని, కొడుకులున్‌= అతడి 
పుత్రులూ; తలకడచి= ముందుకు వచ్చి; ఉరవడించినన్‌= విజృంభించగా. 


తాత్పర్యం: అటు పిమ్మట (అభిమన్యుడికీ, భీముడికీ బాసటగా) సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు 
అయిదుగురు, విరాటరాజు, అతని కొడుకులు ముందుకు వచ్చి నిలిచి విజృంభించారు. 


విశేషం: మొట్టమొదట ఒంటరిగా అభిమన్యుడు కురుసేనలో ప్రవేశించాడు. భీష్ముడు మున్నగు వారితో పోరు సలిపి 
వారిని అవమానించగలిగాడు. అట్లా ఎంతకాలం నిలువగలడు? భీముడు వచ్చి ఆదుకొన్నాడు అభిమన్యుడిని అంతమంది 
కురువీరుల మధ్య “ఇద్దరు” మాత్రం ఏం చేయగలరు? ఆ సంగతి (గ్రహించి ఇంతలో పాండవ వీరులు పలువురు అక్కడకు 
చేరారు. 


క అందటి మేనుల గంగా । నందను(డు శరత్రయములు నాటించెను; శ 
ల్యుం దాశె నుత్తరుండు గరి | సందోహముతోడ నధిక సంరంభమునన్‌. 281 


ప్రతిపదార్థం: గంగానందను(డు= గంగకొడుకు (భీష్ముడు); అందజ+మేనులన్‌= అందరి శరీరములయందు (అనగా సాత్యకి, 
ధృష్టద్యుమ్నుడు, కేకయ పంచకం, విరాటుండు, అతని కొడుకుల శరీరాలను); శర+(త్రయములు= మూడు బాణాల చొప్పున; 
నాటించెను= గ్రుచ్చుకొనేటట్టుగా చేశాడు; కరి, సందోహముతోడన్‌= ఏనుగుల సముదాయంతో; అధిక+సంరంభమునన్‌= 
మిక్కుటమైన సన్నాహంతో; ఉత్తరుండు= విరాటుడి కొడుకు; శల్యున్‌+తాడెన్‌= శల్యుడితో తలపడ్డాడు. 


తాత్సర్యం: భీష్ముడు తనను మార్కొనిన వీరులు అందరిపై అనగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయపంచకం, 
విరాటుడు, అతడి కొడుకులపై, ఒక్కొక్కరిపై మూడేసి బాణాలు వారి శరీరాలు నొచ్చేటట్టుగా ప్రయోగించాడు. 
అంతట ఏనుగుల గుంపుతోపాటుగా ఉత్తరుడు శల్యుడిని మార్కొన్నాడు. 


నిశేషం: ఉత్తర గోగ్రహణ యుద్దంలో ఉత్తరుడు పిరికి పందగా కన్పిస్తాడు. నిజమే. ఆనాడు అతడు ఒంటరిగా అంతటి కౌరవ 
సైన్యాన్ని ఎదిరించటం అసాధ్యం అని భావించాడు. అది మానవసహజమైన భావన. ఇప్పుడు మహాభారతంలో మహావీరుల గుంపులో 
ఒకడు. తనచుట్టూ ఎందరో వీరులు ఉన్నారు. ఈ సమయంలో అతడికి వచ్చే ఉత్సాహం, కలిగే ధైర్యం వేరు. వ్యక్తిగతంగా 
ధైర్యహీనులుగూడా, పదిమందితో కూడినపుడు పెద్ద సంఘంలో కలిసిపోయినపుడూ, ఎక్కడ లేని ధైర్యసాహసాలు ప్రదర్శించగలుగుతారు. 
అట్టాగే. ఉత్తరుడు ఇపుడు ధైర్యంగా, మహావీరుడైన శల్యుడితో తలపడటం మనోధర్మవేత్తలకు ఆశ్చర్యం కలిగించదు. 


క నిజ ఘటకు మిగిలి, యుత్తరు । గజ మమ్మద్రేశు రథము గదిసి తురంగ 
వ్రజము పయి కడరి కడు న । క్కజముగ వెస నేల. బెట్టి కాలం జమరెన్‌. 282 


ప్రతిపదార్థం: ఉత్తరు, గజము= ఉత్తరుడి ఏనుగు; నిజ, ఘటకున్‌+మిగిలి= తన తక్కిన ఏనుగు గుంపును మించి; ఆ+మద్రేశు, 
రథము= ఆ మంద్రరాజు (శల్యుడి) రథాన్ని; కదిసి= సమీపించి; తురంగ, (వ్రజముపయికిన్‌= గుర్రాల సముదాయం పైకి; అడరి= 
విజృంభించి; కడున్‌= మిక్కిలి; అక్కజముగన్‌= ఆశ్చర్యకరంగా; వెసన్‌= శీఘ్రంగా; నేలన్‌+పెట్టి= భూమిపై పడగొట్టి; కాలన్‌= 
కాలితో; చమరెన్‌= రాసింది. 


తాత్సర్యం: ఉత్తరుడి ఏనుగు తక్కిన ఏనుగుల గుంపును మించి శల్యుడి రథాన్ని సమీపించి, గుర్రాల గుంపు 
పైకి విజృంభించి ఆశ్చర్యకరంగా గుర్రాలను నేలపై పడవేసి తన కాలితో రాసింది. 


తే. శల్యు( డుగ్రకోపంబున శక్తి యెత్తి; రయము మెజయ వైరాటి యురఃస్టలంబు 
దూట వైచిన నంకుశ తోమరములు । విడిచి నడుమన చచ్చుచు( బుడమి( బడియె. 283 


ప్రతిపదార్థం: శల్యుండు= శల్యుడు; ఉ(గ్ర+కోపంబునన్‌= భయంకరమైన ఆ(గ్రహంతో; శక్తి+ఎత్తి= శక్తి అనే ఆయుధాన్ని ఎత్తి; 
రయము+మెజయన్‌= వేగం వెలుగొందగా; వైరాటి+ఉరఃస్థలంబున్‌= విరాటరాజు కొడుకు ఉత్తరుడి వక్షస్థలం; తూజన్‌+వైచినన్‌= 
లోనికి చొచ్చుకొని పోయేటట్టుగా విసరగా; (ఉత్తరుడు) అంకుశ, తోమరములు= ఏనుగును అదుపులో పెట్టి నడిపే కొరముట్టు 
- ఇనుపగుదియలు; నడుమన= మధ్యలో; విడిచి= వీడి; చచ్చుచున్‌= మరణిస్తూ; పుడమిన్‌= భూమిపై; పడియెన్‌= కూలాడు. 


తాత్పర్యం: తాను విరథుడు కావటంచేత ఆగ్రహించి శల్యుడు, ఉత్తరుడి వక్షస్థలం చొచ్చుకొని పోయేటట్లు “శక్తి 
అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అంకుశం తోమరం ఏనుగు మీదనే విడిచిపెట్టి ఉత్తరుడు చచ్చి నేలమీద 
పడిపోయాడు. 
విశేషం: 1.శక్తి - ఈటెవంటి ఇనుప ఆయుధం. గురి తప్పకపోతే - ఎదుటివాడి చావు తప్పదు. కత్తి, బల్లెం, బాణం కలిసినట్టి 
ఆయుధ విశేషం. 
క మర్రేశు డంత నిలువక । రౌద్రంబున వాలు వెటికి రయము మెజయ న 

త్యుద్రేకత డాసి యుటికి । భద్రకరిం గరము. దునిమి పదవైచె నిలన్‌. 284 


ప్రతిపదార్థం: మద్ర+ఈశుండు= మద్రరాజు(శల్యుడు); అంతన్‌= అంతట; నిలువక= ఆగక; రౌద్రంబునన్‌= రోషంతో; 
వాలు+పెటికి= కత్తిదూసి; రయము+మెజయన్‌= వెలుగొందే వేగంతో; అతి+ఉద్రేకతన్‌= మిక్కుటమైన ఆవేశంతో; డాసి+ఉటికి= 


సమీపించి గంతువేసి; భ(ద్ర+కరిన్‌= మదించిన ఏనుగుయొక్క; కరమున్‌+తునిమి= తొండాన్ని ఖండించి; ఇలన్‌= నేల పై; పడవైచెన్‌= 
విసరివేశాడు. 


తాత్పర్యం: ఉత్తరుడిని సంహరించటంతో ఆగకుండా, శల్యుడు రోషంతో తన కత్తిదూసి, వేగంగా ముందుకు 
దూకి, గొప్ప ఆవేశంతో ఆ ఏనుగు తొండం నరికి నేలపైకి విసరివేశాడు. 


క, తన విక్రమంబు సేనలు । వినుతింపంగ నిట్లు సేసి వేగమ కృతవ 
ర్ముని రథము పైకి లంఘిం । చెను శల్యుండు గిరికి దాంటు సింగము భంగిన్‌. 285 


ప్రతిపదార్థం: తన+విక్రమంబు= తన పరాక్రమం; సేనలు= సైన్యాలు; వినుతింప(గన్‌= పాగడుతుండగా; ఇట్టు+చేసి= ఈ 
విధంగా చేసి; వేగము+అ= శీఘ్రంగా; కృతవర్ముని+రథము పైకిన్‌= కృతవర్మ రథం మీదికి; శల్యుండు= శల్యుడు; గిరికిన్‌+దాటు= 
పర్వతానికి లంఘించే; సింగము+భంగిన్‌= సింహంరీతిగా; లంఘించెను= దూకాడు. 


తాత్సర్యం: తన పరాక్రమాన్ని సేనలు పొగడుతుండగా, ఈ విధంగా చేసి (ఉత్తరుడిని శక్తితో చంపి ఏనుగుతుండం 
తన కత్తితో నరికి) శల్యుడు, దాపున ఉన్న కృతవర్మ రథంపైకి కొండ మీదికి లంఘించే సింహంవలె చేరుకొన్నాడు. 


చ. అనుజుండు వడ్డ శంఖుండు మహాగ్రహవృత్తి( గడంగి శల్యుపై( 
దన రథరాజితో( గవియు దారుణ దర్పము జూచి దంతి ము 
ట్టినం బరికాట మొత్తము వడిం బజతెంచిన మాడ్కి నాపగా 
తనయుడు లోనుగా రథికదంబము బిట్టడరెన్‌ సముద్దతిన్‌. 286 


ప్రతిపదార్థం: అనుజు(డు= సోదరుడు; పడ్డన్‌= పడిన (ఈ యుద్దభూమి యందు పడి మరణించగా); శంఖు(డు= శంఖుడు, 
విరటుడి కొడుకు; మహా+ఆ(గ్రహ, వృత్తిన్‌= మిక్కుటమైన కోప స్వభావంతో; కడంగి= పూని; శల్యుపైన్‌= శల్యుడిపై; తన 
రథరాజితోన్‌= తన రథాల సమూహంతో; కవియు= మార్కొనే; దారుణ, దర్శము= ఘోరమైన పరాక్రమాడంబరం; చూచి= అరసి; 
దంతిన్‌= ఏనుగును; ముట్టినన్‌= తాకగా; పరికాణ+మొత్తము= తెగకు ముఖ్యమైన ఏనుగుల సమూహాలు; వడిన్‌= వేగంగా; 
పటితెంచినమాడ్కిన్‌= పరుగెత్తుకొని వచ్చే తీరుగా; ఆపగా తనయుండు= నదీపుత్రుడు= భీష్ముడు; లోనుగా+రథికదంబము= 
మున్నగు రథికుల సముదాయం; సముద్దతిన్‌= మిక్కుటమైన గర్వంతో; బిట్టు+ అడరెన్‌= ఎక్కువగా విజృంభించింది. 


తాత్సర్యం: ఉత్తరుడు యుద్దభూమిపై కూలిపోగా, అతడి సోదరుడైన శంఖుడు మిక్కుటమైన కోపంతో శల్యుడిని 
తాకటం చూచి, యేనుగును ఎదుర్కొంటే, ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించే పెద్ద యేనుగు, తక్కిన 
ఏనుగులు పరుగెత్తుకొని వచ్చే విధంగా కౌరవసేనాపతి భీష్ముడు, తదితర రథికులు గర్వంతో కూడుకొని 
(శంఖుడి పై) విజృంభించారు. 
తే. భీష్మునంపఅ కోర్వక పెల్లగిల్లి । శంఖుతోడి రథావళి జలదపంక్తి 

భూరిమారుతహతి( దూలపోవునట్లు । వజచెం గని క్రీడి యడ్డంబు వటపె దేరు. 287 
ప్రతిపదార్థం: భీష్ము+అంపజికున్‌= భీష్ముడు ప్రయోగించిన బాణపరంపరకు; ఓర్వక= తాళజాలక; పెల్లగిల్లి= క్షోభించి; 
శంఖుతోడి= శంఖునితో కూడిన; రథ+ఆవళి= రథాలగుంపు; జలదపంక్తి= మబ్బుల దొంతర; భూరి+మారుత+హతిన్‌= గొప్పగాలి 


తాకిడిచే; తూలపోవునట్టు= దూరంగా నెట్టివేయబడునట్టు; పజచెన్‌= పారిపోయింది; కని= (దానిని) చూచి; |క్రీడి= అర్జునుడు; 
తేరు= తన రథం; అడ్డంబు+పజపెన్‌= అడ్డంగా (త్రిప్పించి చేరాడు. 


తాత్పర్యం: భీష్ముడు ప్రయోగించిన బాణాలకు తాళజాలక శంఖుడి రథ సమూహం, పెద్దగాలి తాకిడికి చెదరిపోయే 
మబ్బు దొంతరవలె చెదరిపోయింది. ఆ దృశ్యం చూచి అర్జునుడు తన రథాన్ని అడ్డం తిప్పి ఆ చోటికి చేరుకొన్నాడు. 


క. కొణవియు. గొజివియు. దాశిన । తెజిగున నర్జును(డు సురనదీ సూనుండు€ జూ 
పటు వొగడ( దాకుటయు ని । ద్దబి దిక్కుల సైన్యములును దలపడియె వడిన్‌. 288 


ప్రతిపదార్థం: కొజవియున్‌+కొవియున్‌+తా(కిన+తెజు(గునన్‌= మండేకర్ర మండే కర్రతో మార్కొనిన రీతిగా; అర్జునుండు= 
అర్జునుండూ; సుర+నదీ+సూను(డు= గంగకొడుకు(భీష్ముడూ); చూపణు= చూచేవారలు; పొగడన్‌= కీర్తించగా; తాకుటయున్‌= 
తలపడగా; ఇద్దజ, దిక్కుల, సైన్యములును= ఇరువైపుల సేనలూ; వడిన్‌= వేగంగా; తలపడియెన్‌= ఎదుర్కొన్నాయి. 
తాత్సర్యం: కొజవీ కొణవీ మార్కొన్న మాదిరిగా, అర్జునుడూ భీష్ముడూ ఒకరిపై ఒకరు విజృంభించారు. అంతట 
ఇరుపక్షాల సేనలు సయితం వేగంగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. 


వ. అంత నపరాహ్హం బయ్యె నట్టియెడ; 289 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అపర+అహ్హాంబు+ అయ్యెన్‌= మధ్యాహ్నం అయింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
తాత్సర్యం: అంత మధ్యాహ్నసమయం అయింది. ఆ సమయంలో. 


క కృతవర్మ రథము డిగి యు । ద్దతు( డై మద్రపతి ఘనగదామండితహ 

స్తత మెటియ( గవిసి రథ్య । ప్రతతిన్‌ ధరం గూల్సె శంఖుబలము దలంకన్‌. 290 
ప్రతిపదార్థం: కృతవర్మ+రథము+డిగి= కృతవర్మయొక్క రథంనుండి (క్రిందికిదిగి; మద్రపతి= మ(ద్రదేశరాజు (శల్యుడు); 
ఉద్దతు(డు+ఐ= అతిశయించినవాడై; ఘన, గదా, మండిత, హస్తత, మెజయన్‌= గొప్ప గదచేత శోభిల్లిన చేయిగలవాడై ప్రకాశించగా; 
కవిసి= విజృంభించి; రథ్యప్రతతిన్‌= గుర్రాల సముదాయాన్ని, శంఖు+బలము= శంఖుడిసేన; తలంకన్‌= తల్లడిల్లునట్టుగా; 
ధరన్‌+కూల్చెన్‌= భూమిపై పడగొట్టాడు. 
తాత్పర్యం: కృతవర్మరథం నుండి శల్యుడు (క్రిందికి దూకి, గద చేత బట్టి ప్రకాశిస్తూ విజృంభించి, శంఖుడి సేన 
తల్లడిలైటట్లుగా అతడి గుర్రాలను నేలపై పడగొట్టారు. 

౧౪౮౦౮ ౧ = లట 

క. _ విరథుండయి మాత్యపుత్రుండు । గరవాలము గొని రథంబు గ్రక్కున డిగి యా 

తురత సురరాజనందను । నరదము మాటునకు నతిరయంబున నరిగెన్‌. 291 


ప్రతిపదార్థం: మాత్య్యపుత్రుండు= మత్స్యదేశరాజ పుత్రుడు శంఖుడు; విరథుడు+అయి= రథం లేనివాడయి; కరవాలమున్‌+కొని= 
కత్తిని పట్టుకొని; రథంబు, (గక్కునన్‌+డిగి= వేగంగా రథంనుండి దూకి; ఆతురతన్‌= తొట్రుపాటుతో కూడిన వేగంతో; సుర, 
రాజ, నందను+అరదము+మాటునకున్‌= దేవేంద్రుడి కొడుకు అగు అర్జునుడి రథం చాటునకు; అతి రయమునన్‌= మిక్కుటమైన 
వేగంతో; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: మత్స్య దేశ రాజు కొడుకు శంఖుడు విరథుడై, కత్తి చేతపట్టుకొని, రథం నుండి దూకి వేగంగా అర్జునుడి 
రథం వెనుకకు పోయి దాగుకొన్నాడు. 


క _ దిక్కులం దనబాణంబులు । పిక్కటిలంగ నుల్లసిల్లి భీష్ముడు నరు తే 
రక్కడ డించి ద్రుపదవిభు(। డుక్కణజ6 దత్సేనమీ6ద నురవడి€ గవిసెన్‌. 292 


ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్ముడు; దిక్కులన్‌= దెసలయందు; తన+బాణంబులు= తన అమ్ములు; పిక్కటిలంగన్‌= నిండగా; 
ఉల్లసిల్లి= శోభిల్లి; నరు+తేరు= అర్జునుని రథం; అక్కడన్‌= ఆ చోట; డించి= విడిచిపెట్టి; ద్రుపదవిభుండు= ద్రుపదరాజు; 
ఉక్కు+అజన్‌= బలం తగ్గగా; తద్‌+సేనమీందన్‌= ఆతడి సైన్యంపై; ఉరవడిన్‌= మిక్కుటమైన వేగంతో; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు తన బాణాలు దెసలలో నిండగా శోభిల్లి, అర్జునుడి రథం విడిచిపెట్టి, ద్రుపదరాజు బలం 
కోలుపోయి నిస్సహాయుడై చూస్తూ ఉండగా అతడి సేనను మిక్కిలి వేగంతో మార్కొన్నాడు. 


వ. ఇట్లు గవిసి. 293 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కవిసి= విజృంభించి. 
తాత్సర్యం: భీష్ముడు ఈ విధంగా విజృంభించి. 


క. ఎండిన యడవిన్‌ దరికొని । మండెడు కార్షిచ్చు మాడ్కి మారి మసంగిన 
ట్లొండొండ నేచి హయవే । దండ స్యందన పదాతి తతి. బొడ వడంచెన్‌. 294 


ప్రతిపదార్థం: ఎండిన+అడవిన్‌= ఎండిపోయిన చెట్లతో కూడిన అడవిని; దరికొని మండెడు=కాలుస్తూ, ప్రజ్వలించే; కార్చిచ్చు 
మాడ్కిన్‌= దావాగ్నివలె; మారి+మసగినట్టు= విజృంభించి నట్టు; హయ, వేదండ, స్యందన, పదాతితతిన్‌= గుర్రాలు, ఏనుగులు, 
రథాలు, కాలిభటుల మొత్తమును; ఒండుఒండన్‌= ఒకదాని పిదప ఒకదానిని; ఏచి= విజృంభించి; పొడవు+అడయెన్‌= 
రూపుమాపినాడు. 

తాత్సర్యం: భీష్ముడు ఈ విధంగా విజృంభించి, ఎండిపోయిన చెట్లతో కూడిన అడవిని కార్చిచ్చు తగులబెట్టే 
రీతిగా; చతురంగ బలాలను ఒకదాని తరువాత ఒకదానిని వరుసగా నాశనం చేశాడు. 


క, కేకయు లేవుర బలములు । నాకులతం బొంద మార్గణాసారమునం 
జీకాకు పటిచె భీష్ముండ । నేక గతుల దన రథంబు నేడ్తెర మెజియన్‌. 295 


ప్రతిపదార్థం: కేకయులు+ఏవుర+బలములు= కేకయరాజులు అయిదుగురిసేనలు; ఆకులతన్‌+పొందన్‌= చీకాకుపడునట్టుగా; 
మార్గణ+ఆసారమునన్‌= బాణాల జడివానచేత; భీష్ముండు= భీష్ముడు; అనేక గతులన్‌= పెక్కు రీతుల; తన రథంబు= తన 
తేరుయొక్క; ఏడ్తెజ+మెజయన్‌= విజ్బంభణము ప్రకాశింపగా; చీకాకు+పటిచెన్‌= ఆకుల పరిచాడు. 


తాత్పర్యం: కేకయరాజులు అయిదుగురి సేనలు చీకాకు పడేటట్టుగా భీష్ముడు తన రథం యొక్క విజ్బంభణం 
వెలయగా బాణ వృష్టిలో వారిని ముంచెత్తాడు. 


క ఉటిక విరాటుబలముపై | గొటియల పిండునకు( గవియు కోల్పులిక్రియ బి 
ట్లఅ( గవిసి నదీసూనుండు । నుజుమాడె వియచ్చరులు వినుతి సేయంగన్‌. 296 


ప్రతిపదార్థం: ఉజక= లెక్కచేయక; విరాటు, బలముపైన్‌= విరటుడి సేనపై; గొణిీయల పిండునకున్‌= గొర్రెల మందమీదికి; 
కవియు= విజృంభించే; కోల్పులి+క్రియన్‌= పెద్దపులివలె; బిట్టు+అజన్‌+కవిసి= పెద్దపెట్టున మార్కొని; నదధీ+సూను(డు= 
నదికొడుకు(భీష్ముడు); వియత్‌+చరులు= ఆకాశ సంచారులు(దేవతలు); వినుతి+చేయంగన్‌= |ప్రస్తుతింపగా; నుణుమాడెన్‌= 
సంహరించాడు. 


తాత్సర్యం: గొర్రైలమందమీద పడే పెద్దపులివలె భీష్ముడు లక్ష్య పెట్టకుండా విరాటుడి సైన్యాలపై పెద్ద పెట్టున 
దుమికి ఆకాశ సంచారులు పొగడే విధంగా సంహరించాడు. 
తే. ఇట్లు పాండవ సైన్యంబు లెల్ల. గలంగి | యిక్కడక్కడం బడుచుండ నక్కజంపు 

గడిమి కచ్చెరువడి యొక్క కడకు వచ్చి । పాండుసూనులు నివ్వెఐపాటు నొంద. 297 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పాండవ+సైన్యంబులు+ఎల్లన్‌= పాండవుల సేనలు అన్నీ; కలంగి= చీకాకై; ఇక్కడన్‌+అక్కడన్‌= 
ఇచట అచట; పడుచుండన్‌= కూలుతుండగా; అక్కజంపు+కడిమికిన్‌= అద్భుతమైనభీష్ముడి పరాక్రమానికి; అచ్చెరువడి= ఆశ్చర్యం 
చెంది; ఒక్క, కడకున్‌, వచ్చి= ఒకేచోటికి వచ్చి; పాండుసూనులు= పాండవులు; నివ్వెజపాటున్‌+ఒందన్‌= మిక్కిలి వెజగు పొందగా. 
తాత్సర్యం: ఈ విధంగా పాండవ సేనలు అన్నీ కలతచెంది, ఇక్కడ అక్కడ కూలిపోతూ ఉండగా, భీష్ముడి 
అద్భుతపరా(క్రమానికి ఆశ్చర్య చకితులై పాండవులందరూ ఒక చోటికి వచ్చి నివ్వెరపాటు పొందగా (తరువాతి 
పద్యంతో అన్వయం) 
క, శాంతనవు(డు దేజోదు । ర్థాంతుం డై నావెలుంగు ధరకెల్లను జా 

లింతు నిను€ డస్తశైలో । పాంతమునకు( జనిన నేమి యనిన ట్లుండెన్‌. 298 


ప్రతిపదార్థం: శాంతనవు(డు= శంతనుడి కొడుకు భీషు డు; తేజస్‌+దు:+దాంతుండు+ఐ= తేజస్సుచేత అణచరాని వాడవుతూ; 
నావెలుంగు= నా ప్రకాశం; ధరకున్‌+ఎల్లను= భూమికి అంతటికిని; చాలింతున్‌= సరిపోయేటట్టుగా చేయగలను; ఇనుండు= 
సూర్యుడు; అస్త, శైల, ఉపాంతమునకున్‌= అస్తగిరి ప్రాంతానికి(అస్తమించే కొండదరికి); చనినన్‌+ఏమి= వెళ్ళితే ఏమిలే; 
అనిన+అట్టు= అనినరీతిగా; ఉండెన్‌= ఉన్నాడు. 

తాత్సర్యం: భీష్ముడు సూర్యుడి మాదిరిగా తేజస్సుతో వెలుగొందాడు. 'నా వెలుగు చాలు. ఈ భూమిని అంతటిని 
(ప్రకాశించేటట్టు చేయటానికి. ఇక ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తే మాత్రం ఏ లోటు ఉంటుంది?” అని చెప్పేటట్టుగా 
ఉన్నది. అనగా భీష్ముడు సూర్యుడివలె దేదీప్యమానంగా వెలుగొందాడు. 


క. సోమాన్వయ ప్రదీపకు(। డీ మెయి దేజో విశేష మెసకం బెసంగం 
గా మెజియుట గనుంగొని సి । గై మటువడుమాడ్మి( గ్రుంకె నర్కుం డంతన్‌. 299 


ప్రతిపదార్థం: సోమ+అన్వయ, (ప్రదీపకుండు= చం[ద్రవంశాన్ని వెలుగొంద చేసేవాడు(భీష్ముడు); ఈ మెయిన్‌= ఈ 
విధంగా; తేజస్‌+విశేషము+ఎస కంబు+ఎస(గన్‌= గొప్ప తేజస్సు అతిశయిల్లగా; మెజయుట+కనుంగొని= (ప్రకాశించటం 
చూచి; సిగ్గు+ఐ= సిగ్గుకలిగి, లజ్జతో; మణు(గు పడు మాడ్కిన్‌= చాటగు రీతిగా; అంతన్‌= ఆ సమయంలో; అర్కుండు= 
సూర్యుడు; (క్రుంకెన్‌= అస్తమించాడు. 

తాత్సర్యం: చంద్రవంశాన్ని ప్రకాశమానం చేసే భీష్ముడు ఈ విధంగా గొప్ప తేజస్సుతో వెలుగొందటం చూచి, 
సూర్యుడు సిగ్గుపడి తాను కనిపించకుండా వెళ్ళిపోయాడా అన్నట్టు అస్తమించాడు. 


తే. జలరుహంబులు పాండవసైనికుల మొ । గంబు లట్టుల విన్ననై కాంతి దటి; 
వారి మనముల భీత్యంధకార మడరు । కరణి( జీకటి యెడనెడం గవియుందెంచె. 300 


ప్రతిపదార్థం: జలరుహంబులు= నీటిలో పుట్టినవి(కమలాలు); పాండవ+-సైనికుల+మొగంబులు+అట్టులన్‌= పాండవసేనలోని 
భటుల మొగాలవలె; విన్ననై= వెలవెలబోయి; కాంతి+తటీ7న్‌= తేజస్సును కోల్పోయాయి; వారి+శమనములన్‌= పాండవసైనికుల 


మనస్సులలో; భీతి+అంధకారము= భయం అనే చీకటి; అడరు+కరణిన్‌= వ్యాపించే రీతిగా; చీకటి= అంధకారం; ఎడన్‌+ఎడన్‌= 
ఆయా చోటులందు; కవియుదెంచెన్‌= వ్యాపించింది. 
తాత్సర్యం: సూర్యుడు అస్తమించాడు. పద్మాలు పాండవసేనలలోని భటుల మొగాలవలె ముడుచుకుపోయాయి. 
వారి మనస్సులలో భయం అనే చీకట్లు (క్రమ్ముకొన్నట్టుగా ఆయా చోటులలో చీకట్లు వ్యాపించసాగాయి. 

౧M ర్‌ sel 


విశేషం: అలం: ఉపమ, ఉత్రేక్ష, 1. పద్మాలు సూర్యాస్తమయంతో ముడుచుకొనిపోతాయి అని కవిసమయం. 2. ప్రబంధ యుగంలో 
- ఇట్టి ఉత్రేక్షలు తామర తంపరలు. వీటికి తిక్కన ఒజ్జబంతులు తీర్చాడని చెప్పవచ్చును. అయితే తిక్కన వీటిని చాలా అరుదుగా 
వాడాడు. 3. మహాభారత యుద్దంలో ఇరుపక్షాల ఒడంబడిక సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పోరాటం జరగాలి. 
(ఈ నియమాన్ని అతిక్రమించటం ఒకేసారి జరిగింది. పదునాల్గవ రోజు సైంధవవధా నంతరం రాత్రి యుద్దం జరిగింది.) 


వ. అప్పడు గయ్యంబు సాలించి. 301 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కయ్యంబు= యుద్దం; చాలించి= విరమించి. 
తాత్సర్యం: అప్పుడు యుద్దం ఆపివేసి. 
తే. ఉభయసేనలు( దమతమ యునికిపట్ల । కరిగె( దాత పరాక్రమ స్పురణమునకు( 

గురువిభుండును దమ్ములు బరమహర్ష భరితహృదయులై యుండిరి భరతముఖ్య! 302 
ప్రతిపదార్థం: భరత ముఖ్య!= భరతవంశంలో ముఖ్యుడైనవాడా, ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఉభయ+సేనలున్‌= రెండుసైన్యాలూ; 
తమతమ+ఉనికిపట్లకున్‌= తమ తమ నివాసాలకు; అరిగెన్‌= వెళ్ళాయి; తాత, పరాక్రమ, స్ఫురణమునకున్‌= భీష్ముడి శౌర్య 
ప్రసారానికి; కురు+విభుండును= కురురాజు(దుర్యోధనుడు); తమ్ములు= అతని సోదరులు; పరమ, హర్ష భరిత, హృదయులు +ఐ= 
మిక్కిలి సంతోషంతో నిండిన గుండెలు కలవారై; ఉండిరి= ఉన్నారు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భరతవంశంలో ముఖ్యుడైనవాడా! అప్పుడు యుద్దం ఆపివేసి రెండు 


సేనలలోనివారు తమ తమ ఆవాసాలకు వెళ్ళిపోయారు. తమ తాత భీష్ముడి శౌర్య ప్రసారానికి దుర్యోధనుడూ 
అతడి తమ్ములూ ఆనందంతో నిండిన హృదయాలు కలవారై ఉన్నారు.” 


వ. అని సంజయుండు భీష్మాటోపంబు సెప్పెనని పలుకుటయు. 'దొలునా(టి కయ్యంబున గాంగేయుచేత 
నట్లయిన( బాండునందనులు పదంపడి యేమి సేసి?రని యడిగిన 303 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; సంజయుండు= సంజయుడు; భీష్మ+ఆటోపంబు= భీష్ముడియొక్క విజృంభణం; చెప్పెన్‌+అని= 
చెప్పాడు; అని; పలుకుటయున్‌= అని చెప్పటం; తొలునాటి కయ్యంబునన్‌= మొదటిరోజు యుద్దంలో; గాంగేయుచేతన్‌= 
భీష్ముడిచేతిలో; అట్టు+అయినన్‌= ఆ విధంగా కాగా (ఆ రీతిగా పరాజయం అనుభవించిన); పాండునందనులు= పాండవులు; 
పదంపడి= పిదప; ఏమి+చేసిరి?= ఏం చేశారు?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా. 


తాత్సర్యం: భీష్ముడి పరాక్రమ విజృంభణం గూర్చి సంజయుడు ధృతరా్ర్రుడికి చెప్పాడు. మొదటిరోజు యుద్దంలో 
ఆ విధంగా తల్లడిల్లిపోయిన పాండవులు పిదప ఏమి చేశారు? అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. 


ఆశ్వాసాంతము 


చ. నిగమశిఖా విహారమహనీయ! మునీశ్వర భావనీయ! స 
ర్వగురు మహానుభావ! మధురప్రకటాప్రతిమ స్వభావ! దే 
వగణనిషేవ్య! వారిగిరి వాస వినోద విభావ్య! విశ్వలో 
కగతవపుర్వికస్వర! వికారవిదూర విలాస భాస్వరా! 304 


ప్రతిపదార్థం: నిగమ, శిఖా, విహార, మహనీయ!= ఉపనిషత్తులు విహారరంగాలుగా కలిగిన గొప్పవాడా!; ముని+-ఈశ్చ రశభావనీయ!= 
గొప్ప బుషులచేత భావింపబడదగినవాడా!; సర్వ, గురు, మహానుభావ!= అందరు దేశికుల గొప్ప అనుభవం కలవాడా!; మధుర, 
'ప్రకట+అప్రతిమస్వభావ!= తియ్యగా అభివ్యక్తమయ్యే సాటిలేని స్వభావం కలవాడా!; దేవ, గణ, నిషేవ్య!= వేల్పుల సమూహం 
చేత సేవింపతగినవాడా!; వారి, గిరి, వాస, వినోదభావ్న!= నీటియందును పర్శ్వతమునందును నివసించి ఆనందించేవాడా!; విశ, 

ఛీ 3 ట్ర 
లోక, గత, వపుః+వికస్యర!= సమస్త లోకాలకు వా;పించిన దేహ వికాసం గలవాడా!; వికార, విదూర, విలాస, భాసఃరా!= స్వభావంలో 

టే ఏ లీ ) ప్ల 

మార్పులేని భోగములందు (ప్రకాశించేవాడా! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! ఉపనిషత్తులలో విహరించేవాడా! ముని శ్రేష్టులచేత భావించబడేవాడా! గురువులందరి 
గొప్పతనానికి ఆకారమైనవాడా! సాటిలేని మధురమైన ఆంతర్యం కలవాడా! దేవతల సముదాయంచేత 
సేవింపబడేవాడా! సముద్రంలో ( క్షీరసాగరంలో) (హరి) కొండపై (కైలాసగిరిపై) (హర) నివసించేవాడా! యావత్‌ 
ప్రపంచం దేహంగా పరిణమించినవాడా! చెరుపులేని భోగాలలో (ప్రకాశించేవాడా! 


క. దూరాంతిక దుర్గమ వి । స్మార! సుగమసన్నివేశ! తావదచల స 
ర్వారంభక నిప్కియ! సం । స్మారోజ్జ్వల విశ్వసంప్రకాశనమూర్తీ! 305 


ప్రతిపదార్థం: దూరాంతిక+దుర్గమ+విస్తార!= దవ్వుల ఉండటం, దగ్గరగా ఉండటం, చేరలేకపోవటం, వ్యాపనం కలవాడా!; సుగమ, 
సన్నివేశ!= సులువుగా పొందదగినవాడా!; తావత్‌, అచల, సర్వ+ఆరంభక+నిస్‌+(క్రియ= అంతమాత్రమే కదలకుండగా అన్ని 
ప్రయత్నాల యందు తటస్థంగా ఉండేవాడా! అనగా అన్ని కార్యముల యెడ సాక్షీభూతుడవుగా ఉండేవాడా!; సంస్కార+ఉజ్ఞ్యల!= 
పరిశుద్దతతో (ప్రకాశించేవాడా!, విశ్వ సం(ప్రకాశన మూర్తీ!= సృష్టిని వెలుగొందజేసే ఆకృతి కలవాడా! 


తాత్సర్యం: దవ్వుల ఉండటం, దగ్గరగా ఉండటం, చేరలేకపోవటం అనే విభిన్న గుణాలకు సమన్వయ 
కేంద్రమైనవాడా! సులువుగా పొందదగినవాడా! సర్వకార్యాలకు సాక్షీభూతుడవైన వాడా! పరిశుద్దతతో ప్రకాశించేవాడా! 
సర్వసృష్టిని ప్రకాశమానంగా చేసేవాడా! 


విశేషం: హరిహరనాథుడు - తిక్కన సమన్వయం వేదాంత తత్త్వానికి ప్రతీక. 


మాలిని. 
నిరతిశయమహత్వోన్నేష! నిర్జూతదోషా! 
విరతి హృదయ రమ్యావేశ! నిత్యప్రకాశా! 
భరితభువన తేజోభవ్య యోగానుభావ్యా! 
స్పురితగుణ నమశ్ష్రీ పుణ్య నైర్గుణ్య గణ్యా! 306 


ప్రతిపదార్థం: నిరతిశయ+మహత్త్య+ఉత్‌+మేష= సాటిలేని గొప్పతనంచేత మిరుమిట్లు గొలిపేవాడా!; నిర్దూతదోషా!= చెదరగొట్టబడిన 
తప్పులు కలవాడా, పవి(త్రుడా!; విరతి+హృదయ+రమ్య+ఆవేశా= కోరికలు లేనిగుండెలలో అందమైన పొందిక కలవాడా!; 
నిత్యప్రకాశా= ఎల్లప్పుడు వెలుగొందేవాడా!; భరిత+భువన+తే జస్‌+భవ్య+యోగ+అనుభావ్య!= నిండిన లోకప్రకాశంచేత వెలిగే 
పవిత్రమైన యోగంచేత తెలియదగినవాడా!; స్ఫురిత+గుణ+నమశ్రీ= ప్రకాశించే గుణాలచేత గొప్పతనం చెందినవాడా!; పుణ్య 
నైర్గుణ్యగణ్యా!= ఏ గుణాలు లేకపోవటం చేత గొప్పదనం పొందినవాడా. 


తాత్సర్యం: సాటిలేని గొప్పతనంచేత దేదీప్యమానంగా వెలుగొందేవాడా! దోషరహితుడా! నిష్కామ హృదయాలలో 


స్పూర్తిని కలిగించేవాడా! ఎల్లప్పుడు ఉండేవాడా! సర్వలోకాలలో ప్రకాశించే యోగంవలన తెలిసికొనదగినవాడా! 

వెలుగొందే గుణాలవలన గొప్పదనం పొందినవాడా! నిర్ష్ణణతత్త్యమునకు లక్ష్యమైనవాడా! 

గద్యము. 

శ్రీమదుభయకవిమిత్ర, కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 

శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 

ప్రతిపదార్థం: శ్రీమత్‌= మంగళకరమైన; ఉభయకవిమి(త్ర= సంస్కృత ఆం(ధ్రభాషలకు చెందిన రెండు రకాల కవులకు- 

మి(త్రుడైనవాడూ; కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మనామాత్యుని కుమారుడు; బుధ+ఆరాధన, విరాజి= పండితులను సేవించటం 

చేత (ప్రకాశించేవాడు, లేదా, పండితులు (తమను) సేవించటం చేత (ప్రకాళించేవాడు; తిక్కన సోమయాజి; ప్రణీతంబు+అయిన= 

రచించబడిన; శ్రీమత్‌+మహాభారతంబునన్‌= శుభప్రదమైన మహాభారతంలో; భీష్మపర్వంబునందున్‌= భీష్మపర్వంలో; 

ప్రథమ+ఆశ్వాసము= మొదటి అశ్వాసం. 

తాత్పర్యం: ఉభయ కవిమిత్రుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితులచేత ఆరాధించబడుతూ 

'ప్రకాశించేవాడూ, (పండితుల ఆరాధనంచేత (ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన 

శ్రీమహాభారతంలోని భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం. 


భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ నిర్మాణ విచక్షణతా । నిష్టాపర కటాక్ష! ధర్మసరోజా 

సీన ! నిరంజన భక్తో । ద్యాన వసంతాయమాన! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ నిర్మాణ+విచక్షణతా నిష్టా+పర కటాక్ష= సంపద చేకూర్చటంలో వివేకంతో కూడిన దీక్ష వహించిన దృష్టి 
కలవాడా! ; హరిహరనాథా!= విష్ణు శివతత్త్యాలు సంగమించిన దేవా!; ధర్మ సరోజ+ఆసీన!= ధర్మం అనే పద్మం కూర్చొనే 
చోటుగ చేసికొన్నవాడా!; నిరంజన= (ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం గల; భక్త+ఉద్యాన, వసంతాయమాన!= భక్తులు 
అనే తోటకు, ఆమని వంటివాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! సంపదలను ప్రసాదించటంలో యుక్తాయుక్త పరిజ్ఞానం కలవాడా! ధర్మం అనే 
పద్మాన్ని ఆసనంగా చేసికొన్నవాడా! (ప్రాపంచిక విషయ విరక్తిగల భక్తులు అనే తోటకు అభ్యుదయ 
పరంపరాభివృద్దులు చేకూర్చే వసంత బుతువు వంటివాడా! 


విశేషాలు: 1. శ్రీ శబ్దానికి సంపద, కాంతి మున్నగు ఎన్నో అర్థాలు ఉన్నాయి. 2. పద్మాసనం వేసికొని యోగులు తపస్సు చేస్తారు. 
హరిహరనాథుడు ధర్మ పద్మాసనుడుగా వర్షించబడ్డాడు. 3. వసంతబుతువులో చెట్టు చిగిరించి మొగ్గతొడిగి కన్నుల పండువుగా 
కన్పిస్తాయి. భక్తులు అనే చెట్లకు హరిహరనాథుడు వసంతబుతువు వంటివాడు. 4. భక్తుడు= భక్తి కలవాడు - దేవునియందు 
ఎడతెగని భక్తి కలవాడు భక్తుడు 5. ధర్మము= పురుషార్థాలలో మొదటిది. భారతీయ సంస్కృతికి ఆత్మ ధర్మం. ధర్మ నిర్వచనం 
చేయటం మిక్కిలి కష్టం. 


ధర్మనిర్వచనం చేసిన సుప్రసిద్ద ప్రాచీన సంస్కృత శోకం : 
- “ధృతిః క్షమా దమోz సేయం శౌచమింద్రియ నిగ్రహః, 
ధీ ర్విద్యా సత్య నుక్రోధో దశకం ధర్మలక్షణమ్‌” - (మనుస్యృతి - 6-92) 


6. 'భక్తోద్యాన వసంతాయమాని అన్న ప్రయోగంలో ఎంతో విశాలమైన అర్థం ఇమిడిఉన్నది. భక్తిలో సౌశీల్యం కూడా ఇమిడి 
ఉన్నది. 


ళ్‌ అద్వేస్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ 
నిర్మమో నిరహంకారః సనుదుఃఖసుఖః క్షమీ” - (భగవద్గీత 12-13) 


ఇతరులను ద్వేషించనివాడు, సర్వభూతాల యెడ స్నేహభావం కలవాడు, నిరహంకారుడు, సుఖదుఃఖాతీతుడు, క్షమా 
బుద్దిగలవాడు మాత్రమే భక్తుడు. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మజుండు గోపాలదేవు పాలికిం జనుట (సం. 6-46-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ పరమాత్మా! హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడు అనే మహర్షి జనమేజయునకున్‌= 
జనమేజయుడు అనే రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఈ విధంగా అన్నాడు. 


తే. అట్లు దనవారు మేలు చే యైన భంగి వినిన ధృతరాష్త్రుడా సూత తనయుతోడ 
నెలమి నటమీ.ది వృత్తాంత మెట్లు సెప్ప మనిన గురువంశవర్య యిట్లనియె నతడు. 3 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తనవారు= తనకు సంబంధించినవారు(ధృతరా(ష్టుడు, అతడికి సంబంధించిన వారు- కౌరవులు) 
మేలుచేయి+ఐనభంగి= పై చేయిగా ఉన్నరీతిని (యుద్దంలో పాండవులను మించుతున్న రీతిని); వినిన= ఆలకించిన; 
ధృతరాష్టు(డు= ధృతరాష్ట్ర మహారాజు; ఆ సూత+తనయుతోడన్‌= (తనకు యుద్దవృత్తాంతం వినిపిస్తున్న సంజయుడితో) సూతుడి 
కుమారుడితో; ఎలమిన్‌= ఉత్సాహంతో; అటమీందివృత్తాంతము= ఆపైన జరిగిన సంగతి; ఎట్లు+చెప్పుము+అనినన్‌= ఏ విధంగా 
జరిగిందో వచింపుము అని అడుగగా; కురువంశవర్య!= కురువంశంలో (శ్రేష్ణుడవైనవాడా(ఓ జనమేజయ మహారాజా)!; అతండు= 
ఆ సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా కౌరవులు యుద్దంలో పాండవులకంటె పైచేయిగా ఉండటం విని, ధృతరాష్టుడు ఉత్సాహపడి, 
ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని వినిపించుమని సంజయుడిని కోరాడు. జనమేజయమహరాజా! అప్పుడు 
సంజయుడు ఈ విధంగా చెప్పాడు. 


వ. ఆ రాత్రి ధర్మతనయుండు విషక్ణచిత్తుండై తమ్ములం దగువారలం గూర్జికొని గోపాలదేవుపాలికిం జని 
యతనితో నిట్లనియె. 4 


ప్రతిపదార్థం: ఆ+రాత్రి= ఆ రేయి,(కురుక్షేత్ర సంగ్రామం జరిగిన మొదటినాటి రాత్రి); ధర్మతనయుండు= ధర్మరాజు; విషణ్ణ 
చిత్తుండు+ఐ= దుఃఖంతో కూడిన మనస్సు కలవాడై; తమ్ములన్‌= తమ్ములను; తగువారలన్‌+కూర్చుకొని= తగినవారిని 
వెంటపెట్టుకొని; గోపాలదేవుపాలికిన్‌+చని= శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి; అతనితోన్‌= ఆ శ్రీకృష్ణుడితో; ఇట్టు+ అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్పర్యం: కురుక్షేత్ర సం(గ్రామంలో మొదటి రోజు యుద్దంలో కౌరవులు పాండవులను మించారు. అందుచేత 


ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. తన తమ్ములను, మరికొందరు ఆస్తులను వెంటబెట్టుకొని, ధర్మరాజు 
శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా తన మనోవేదన విన్నవించుకొన్నాడు. 


విశేషాలు: తిక్కన తెలుగు మహాభారతానికి (శ్రోతలు. 1. కృతిపతి హరిహరనాథ దేవుడు, 2. శౌనకుడు - నైమిశారణ్యంలో 
సూతుడు చెప్పాడు. 3. జనమేజయుడు - సత్రయాగంలో వైశంపాయన ప్రోక్తం. అంతేకాక, యుద్ద కథనంలో, 4.ధృతరాషుడు- 
యుద్ద వృత్తాంతం ధృతరా(ష్రుడికి నివేదించింది సూతసుతుడు అయిన సంజయుడు. యావద్భారతం నైమిశారణ్యంలో పం డ్రైండేండ్డు 
జరిగిన సత్రయాగంలో శౌనకాది మహర్షులకు వినిపించినది ఉగ్రశ్రవసుడు అనే పేరుగల సూతసూనుడు. 


భీష్మపర్వము జ ద్వితీయాశ్వాసము 145 


చ. “ఎరగలి చిచ్చు గాటిడవి యెల్లను బెల్లుగ నొక్కపాయగా 
దరికొని రూపడంచిన విధంబున నిక్కడిసేన యంతయుం 
దరమిడి చంపె భీష్ము బలదర్ప మహోగ్రత( గంటె? నింక నే 
బిరుదొకొ నీలమేఘ మనం బేర్ణి యనిం దెగటార్డు నాతనిన్‌? 5 


ప్రతిపదార్థం: ఎరగలి+చిచ్చు= దావాగ్ని(కార్చిచ్చు); కాణు+అడవి= దట్టమైన అరణ్యం; ఎల్లను= అంతటిని; పెల్టుగన్‌= 
మిక్కుటంగా; ఒక్క+పాయగాన్‌= ఏకమొత్తంగా; దరికొని= కాల్చి; రూపు+అడంచిన, విధంబునన్‌= నాశనం చేసిన రీతిగా; ఇక్కడి, 
సేన+అంతయున్‌= ఈ పక్షంలో ఉన్న సైన్యాన్ని అంతటినీ; తరము+ఇడి,చంపెన్‌= హెచ్చు తగ్గులు లేకుండా సంహరించాడు; 
భీష్ము బల, దర్చ, మహా+ఉ(గ్రతన్‌= భీష్ముని యొక్క పరాక్రమము యొక్క గొప్ప తీవ్రతను; కంటె!= చూచావుగద!; ఇంకన్‌= 
ఇకమీద; అనిన్‌= యుద్దంలో; ఆతనిన్‌= ఆ భీష్ముడిని; నీల,మేఘము+అనన్‌=నల్లని మబ్బు అనేటట్టుగా; పేర్చి= అతిశయించి; 
ఏ బిరుదు+ఒకొ= ఏ పరా(క్రమవంతుడో; తెగటార్భున్‌?= సంహరింపగలడు? 


తాత్సర్యం: దట్టమైన అడవిని అంతటినీ కార్చిచ్చు ఒకేసారిగా నాశనం చేసే రీతిగా, ఈ సేనను అంతటినీ 
విచక్షణలేకుండా భీష్ముడు సంహరించాడు గదా! భీష్ముడి ప్రతాపం మిక్కుటమైనది చూశావుగదా! ఇంక 
కారుమబ్బుతో సమానమైన ఏ శూరుడు అతడిని యుద్దంలో సంహరింపగలడు? 


విశేషాలు: 1).ఎరగలి+చిచ్చు - దావాగ్నికి చక్కని చిక్కని తెలుగు పలుకుబడి. 1). ఈ పద్యంలో తెలుగు నుడికారపు సొంపులు, 
'ప్రాఢ సంస్కృత పదములు తిక్కన అతుకులు కనిపించకుండా చక్కగా సంధించాడు. భావానుగుణమైన భాషకు భావోచితమైన 
ఛందస్సు ప్రయోగించటంలో తిక్కన నేర్పరి. అలంకారం ఉపమ. 


చ. అలవి యెటుంగ నేరక మహాత్ముని లోకముతోడి పాటిగాం 
దలంచితి; బేలనైతి; శరతాడనపీడితు లైరి నీ మఖం 
దులు; నమరాపగా తనయుతోడి రణంబునకున్‌ దిశాధినా 
థులు నజుమంగ. జాల రని తోంచుచునున్నది నా మనంబునన్‌. 6 


ప్రతిపదార్థం: అలవి= పరిమితి (శక్తి సామర్థ్హ్యముల కొలది); ఎణుంగ+నేరక= తెలియజాలక; మహా+ఆత్మునిన్‌= గొప్ప ఆత్మగల 
(భీష్ముడిని); లోకము+తోడి+పాటిగాన్‌= భూలోకంలో నున్న మానవులతో సరిపోలే వాడిగా; తలంచితిన్‌= అనుకొన్నాను; 
బేలన్‌+ఐతిన్‌= అవివేకిని అయ్యాను; నీ+మణందులు= నీ బావలు; శర,తాడన,పీడితులు+ఐరి= (భీష్ముడి) బాణాల తాకిడిచేత 
బాధింపబడిన వారు అయ్యారు; అమర+ఆపగా,తనయు,తోడి, రణంబునకున్‌= దేవనదీసూనుడితోడి (భీషు శడితోడి) యుద్దానికి; 
దిశా+అధినాథులున్‌= దిక్సాలకులుకూడ; అజుమంగన్‌+చాలరు+అని= ఎదుర్కొనటానికి సమర్ధులు కారు అని; నా+మనంబునన్‌= 
నా మనసుకు; తోంచయచున్‌+ఉన్నది= తట్టుతున్నది. 


తాత్పర్యం: భీష్ముడు మహానుభావుడు, జగదేకవీరుడు. ఏదో లోకంలోని వీరులసాటివాడు అని భ్రమించి ఉన్నాను. 
అది నా అవివేకం. ఇప్పుడు ఆతని శౌర్యం పరిమితి ఎట్టిదో తెలిసికొనగలిగాను. నీ బావలు అతడి బాణాల తాకిడికి 
తట్టుకోలేక బాధ చెందారు. మరి దిక్పాలకులు గూడ భీష్ముడితో యుద్దం చేయటానికి సమర్ధులు కారు అని 
నా అభిప్రాయం. 


విశేషాలు: 1). దిశాధినాథులు= అష్టదిక్సాలకులు - 1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు, 4. నిరృతి, 5.వరుణుడు, 6. మరుత్తు, 
7. కుబేరుడు, 8. ఈశుడు. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అతని జయించు నంచు మన మర్గును నంతయు నమ్మి యుండంగా 
నితండును సంగరంబున నుపేక్షకు( డయ్యె; వృకోదరుం డొకం 
డ తటికి( జొచ్చి దోర్టలము డా(పక పోరెడు; నేమి సేయు? నా 
కితనిని నీతనిం దడవ నేటికి? గయ్యపుజోలి మానెదన్‌? 7 


ప్రతిపదార్థం: అతనిన్‌= (భీష్ముడిని); జయించున్‌+అంచున్‌= గెలువగలడు అని; మనము+అర్జునున్‌= మనము అర్జునుడిని; 
ఎంతయున్‌= మిక్కుటంగా; నమ్మిఉండంగాన్‌= విశ్వసించి ఉండగా; ఇత(డును= అర్జునుడుకూడా; సంగరంబునన్‌= యుద్దమునందు; 
ఉపేక్షకు(డు+అయ్యెన్‌= ఉదాసీనుడైనాడు (లెక్కచేయనివాడైనాడు); వృకోదరుండు+ఒకండ= భీముడు ఒక్కడే; తటికిన్‌+చొచ్చి= 
సమయానికి పూనుకొని; దోస్‌+బలము-దోర్భలము= భుజపరాక్రమం; డాంపక= దాచుకొనకుండా; పోరెడున్‌= యుద్దం చేశాడు; 
ఏమి+చేయున్‌?= అంతకుమించి ఏమి+చేయగలడు?; నాకున్‌= నాకు; ఇతనినిన్‌+*-ఈతనిన్‌= ఇతడినీ, ఇతడినీ; తడవన్‌+ఏటికిన్‌?= 
విమర్శించటం ఎందుకు?; కయ్యపు, జోలి+మానెదన్‌= యుద్దం చేసే ప్రసక్తిని విరమించుకొంటాను. 


తాత్పర్యం: మన అర్జునుడు భీష్ముడిని జయించగలడని ఆశలు పెంచుకొన్నాము కాని ఆతడు యుద్దరంగంలో 
ఏమీ చేయలేకపోయాడు. భీష్ముడి ధాటిని ఎదుర్కొనలేక ఉదాసీనుడైపోయాడు. భీమసేనుడు ఒక్కడు మాత్రమే 
యుద్దంలో తన శక్తి వంచన లేకుండ పోరాడాడు. అంతకంటె ఏమి చేయగలడు? వీరినీ వారినీ నేను ఎందుకు 
నిందించాలి? యుద్దం విరమించాలని నాకు అనిపిస్తున్నది. 


విశేషం: ఈ పద్యం - ధర్మరాజ - భీమ అర్జునుల శీలానుశీలనానికి ఉపకరిస్తుంది. ధర్మరాజు శాంతి ప్రియుడు. యుద్ద విముఖుడు. 
అర్జునుడు వివేకి. వివేకం పరాక్రమంలో అంతర్భాగమే. అసమయ సాహస (ప్రదర్శన మంచిది కాదు. అది బూడిదలో పోసిన పన్నీరు. 
(కర్ల పర్వంలో చండమార్తాండుడుగ వెలుగొందుతున్న కర్ణుడి వర్చస్సు చూచి, “మాధవా మన రథమింక మరలనిమ్ము। బ్రతికి 
యుండిన శుభములు పడయవచ్చు' అని , అప్పుడు యుద్దము చేయలేదు. సరియైన సమయం చూచుకొని కర్ణుడిని సంహరించాడు. 
భీముడిలో ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ. చిత్తశుద్ది పరాక్రమానికి గాని వివేకానికి గాని పర్యాయపదం కాదు. 


మహా భారతం- మానవ స్వభావ వైవిధ్యాన్ని హృదయంగమంగా చిత్రించింది. కురుక్షేత్ర సంగ్రామంలో తొలి దినమందు 
- ధర్మరాజు దృష్టిలో - అర్జునుడు 'ఉపేక్షకుండయ్యె'. అది ఉపేక్ష కాదు. అర్జునుడు ఎంత పోరాడినప్పటికీ, భీష్ముడి విజృంభణాన్ని 
అరికట్ట సాధ్యం కాలేదు. సర్వసైన్యాధిపతి భీష్ముడు. అది తొలిదినం. అతడు జగదేక ధనుర్హరుడు. అర్జును డెంత 
పరాక్రమోపేతుడైనప్పటికీ ఏమి చేయగలడు? ఒకనాడు - ధర్మజు, భీమ, నకుల సహదేవులు నలుగురు కలిసి, జయ(ద్రథుడి 
విజృంభణ మరికట్టలేకపోయారు. 


అర్జునుడు 'పట్టపగటింటి సూర్యుని పగిది” వెలుగొందే కర్ణుడిని - అప్పుడే మూర్ధంగా ఎదుర్కొని ఉంటే ఏమయ్యేవాడో 
ఎవరు చెప్పగలరు? మానవ మానస క్షీర సాగర మథనం మహాభారతంలో కన్పిస్తుంది. 


క నరపతుల నెల్ల భీష్మున । కెరగా నొప్పింప(జాల; నే నడవులకున్‌ 
మరలం బోయెద; నచటం । దిరిగెద(; గూరాకు గోసి తినియెద ననఘా! 8 


ప్రతిపదార్థం: నరపతులన్‌+ఎల్లన్‌= రాజులను అందరనూ; భీష్మునకున్‌= భీష్ముడికి; ఎరగాన్‌= ఆహారంగా; ఒప్పింపన్‌+చాలన్‌= 
పడవేయ నేరను; ఏన్‌= నేను; అడవులకున్‌= అరణ్యాలకు; మరలన్‌= మళ్ళీ; పోయెదన్‌= వెళ్ళిపోతాను; అనఘా! పాపరహితుడైనవాడా!= 
ఓ కృష్ణా; అచటన్‌= (ఆ అడవులలో); తిరిగెదన్‌= తిరుగుతాను; కూర+ఆకు= కూరలు, ఆకులు; కోసి= (త్రుంచి; తినియెదన్‌= 
తింటాను. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 147 


తాత్సర్యం: శ్రీ కృష్ణా! నా పక్షాన యుద్దం చేయటానికి వచ్చిన రాజులను అందరినీ భీష్ముడికి ఎరగా సమర్పించలేను. 
నేను తిరిగి అడవులకు పోయి అక్కడే కూరలూ, ఆకులూ తింటూ ఉంటాను. 


విశేషాలు: 1. ఎర వాచ్యార్థంలో వానపాము. చేపలను పట్టేందుకు గాలానికి చివర సూదికి ఎర గ్రుచ్చుతారు. చేప ఆ ఎరను 
తినటానికి వచ్చి సూదికి (గుచ్చుకొని పోతుంది. ఎర అనగా పశుపక్ష్యాదులకు వేసే ఆహారం. ఇచ్చట 'ఎరి అనే మాట చాటున 
చాలా అర్థం దాగుకొని ఉన్నది. ఎర ఒక (భ్రమ కల్పిస్తుంది. అట్లాగే, పాండవపక్షంలో పోరాడే రాజులను ఎరగా చూపి భీష్ముడు 
వచ్చినపుడు ఈ పాచిక పారాలి. ఆతడిని అర్జునుడు పట్టుకొనాలి. 


ఈ విధంగా భీష్ముడిని మోసగించటానికి వీలు కాలేదు. మాయోపాయాలు పన్ని యుద్దం చేయటం కంటె అడవులలో 
కూరాకు తిని బ్రదకటమే మంచిది అని ధర్మరాజు అభిప్రాయం. 


2. లోగడ ధర్మరాజు పండ్రెండు ఏండ్లు వనవాసం చేసి ఉన్నాడు గదా! అందుకే 'మరలన్‌' అనటం. 


క నీమాట మెయిన చేయుదు । మే మెయ్యది యైన నెందు నెప్పుడు మాకున్‌ 
దామోదర! యశుభస్థితి । లేమి శుభము కలిమి నీదు లీలయ కాదే! 9 


ప్రతిపదార్థం: దామోదర!= ఓ శ్రీకృష్ణా!, నీమాట, మెయిన్‌+అ= నీమాట చొప్పున, చేయుదుము= చేయగలం; ఏ+అది+ఐనన్‌= 
ఏదైననూ; ఎందున్‌= ఏ చోటనైనా; ఎప్పుడున్‌= ఏ సమయంలో అయినా; మాకున్‌= మాకు; అశుభ+స్థితి+లేమి= అమంగళ 
పరిస్థితి లేకపోవటం; శుభము= మంచిస్టితి; కలిమి= కలగడం; నీదులీల+అ= నీ ఆట మా(త్రమే; కాదు+ ఏ!= కాదా!(అవును) 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! మేము నీవు చెప్పినట్టుగానే నడచుకొంటున్నాం. ఎప్పుడైనా, ఎచటనైనా, దేనినైనా నీ ఇష్టాన్నే 
పాటిస్తున్నాం. మాకు అశుభం లేకపోవడం, శుభం కలగడం అది అంతా నీ లీలామహిమ మా(త్రమే! 


వ. చేయం గల పని యెయ్యది? పనుపు' మనినం బద్మనాభుండు పాండవాగ్రజున కిట్లనియె. 10 


ప్రతిపదార్థం: చేయన్‌+కల పని= చేయవలసిన [క్రియ- కర్తవ్యం; ఏది+అది=ఎయ్యది= ఏది; పనుపుము= ఆజ్ఞాపించుము; అనినన్‌= 
అని అనగా; పద్మనాభుండు= నాభియందు పద్మం కలిగినవాడు, విష్ణువు= శ్రీ కృష్ణుడు; పాండవ+అ(గ్రజునకున్‌= పాండవులలో 
మొదట పుట్టినవాడికి- ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఇక కర్తవ్యం ఏది? దయచేసి తెలుపుము” అని ధర్మరాజు అడుగగా శ్రీకృష్ణుడు అతడితో ఈ విధంగా 
అన్నాడు. 


విశేషాలు: 1. పద్మనాభు(డు= పద్మం నాభియందు కలవాడు శ్రీవిష్ణువు. ఆతడి నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. 
ఇది పురాణ కథ. శ్రీకృష్ణుడు విష్ణుదేవుడి అవతారం అని పురాణ కథనం. సంస్కృత మహాభారత రచనా కాలం నాటికే అందలి 
పాత్ర అయిన శ్రీకృష్ణుడు, విష్ణువు అవతారంగా సుప్రసిద్ధుడు. 'విష్ణు ర్నారాయణః కృష్ణో వైకుంరో విష్టరశ్రవాః' - అని అమరకోశం. 
ఇక తిక్కన తెలుగు మహాభారత కాలం నాటికి ఆ కృష్ణుడికి విష్ణువుకు అభేదం సిద్దించి యుగయుగాంతరాలయింది. 


ఉ. '“నెవ్వగ యింత యేల? విను! నీ కెదు రెవ్వరు? నీదు తమ్ములం 
దెవ్వరు సూచినన్‌ జగము లిన్నియు గెల్వం గలారు; లావునం 
గ్రొవ్విన భీష్ము నోర్లు రణకోవిదు. డైన శిఖండి; యేను నీ 
కొవ్వనివారి నెల్ల గ్రమయుక్తి లయం బొనరింతు నెమ్మెయిన్‌. 11 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నెవ్వగ (నెజ+వగ)= పూర్ణమైన అనగా మిక్కుటమైన దుఃఖం; ఇంత+ఏల?= ఇంతగా నీకు ఎందుకు? (అనగా 
ఇంతటి ఆవేదన నీకు అనవసరం అన్నమాట); విను= ఆలకించుము; నీకున్‌+ఎదురు+ఎవ్వరు?= నీకు వ్యతిరేకంగా ఎవరు 
నిలువగలరు?; నీ+తమ్ములందున్‌= నీ సహోదరులలో ఎవరైన; చూచినన్‌= చూడగా; జగములు= లోకాలు; ఇన్నియున్‌= 
అన్నింటినీ; గెల్వన్‌+కలారు= జయించగలరు; లావునన్‌= పరాక్రమంతో; క్రొవ్విన= గర్వించిన; భీష్మున్‌= భీష్ముడిని; ఓర్చు= 
జయించగల; రణ+కోవిదుండు+ఐన= యుద్దమునందు నేర్పుగల; శిఖండి; ఓర్చున్‌= జయింపగలడు; నేను; నీకున్‌+ 
ఒవ్వనివారిన్‌+ఎల్ల= నీకు ఇష్టులు కాని వారిని అందరినీ; క్రమ+యుక్తిన్‌= వరుసగా; ఎమ్మెయిన్‌= ఏదో విధంగా, తప్పకుండా; 
లయంబు+జఒనరింతున్‌= సంహరించగలను. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! నీకు ఇంత ఆవేదన ఎందుకు? నీ కెదురెవ్వరు? నీ తమ్ములలో ఎవరినిచూచినా 
లోకాలన్నిటినీ జయించగలసమర్గ్థులు. బలగర్వితుడైన భీష్ముణ్ణి రణకోవిదుడైన శిఖండి జయిస్తాడు. నీకు ఇష్టులు 
కాని వారినందరినీ నేను వరుసగా ఏదో ఒక తీరున సంహరిస్తాను. 


విశేషం: శిఖండి - (ద్రుపద మహారాజు పుత్రుడు. పుట్టినపుడు అతడు ఆడశిశువు. పిదప మగవాడైనాడు. పూర్వజన్మంలో అతడు 
అంబ. ఆమె భీష్ముడిపై పగ వహించి, శివుడిని గూర్చి తపస్సు చేసి, అతడిని సంహరించేటట్టు వరం పొంది, పునర్ణన శలో శిఖండిగా 
జన్మించినట్లు పూర్వగాథ. ఉస్మానియా ముద్రిత ప్రతిలో పై పద్యములోని రెండవ చరణంలో యతి తప్పింది. 'జగములన్నియు” 
అనటానికి మారుగా 'జగములిన్నియు” - అనే వావిళ్ళ ప్రతిపాదం సమంజసం. 


క _ సత్య పరాక్రముండగు నీ। సాత్యకి బాహాబలంబు సమరవిహారౌ 
ద్ధత్యము( జూచెదు గాదే । యత్యాశ్చర్యంబు లితని యస్త్రవిధంబుల్‌. 12 


ప్రతిపదార్థం: సత్య, పరా(క్రము(డు+అగు= యథార్థమైన గొప్ప శౌర్యం కలవాడైన; ఈ+సాత్యకి= ఈ సాత్యకి; బాహా,బలంబు= 
భుజబలం - శౌర్యం; సమర,విహార+ బాద్దత్యము= యుద్దమునందు విచ్చలవిడిగా సంచరించే అతిశయత్వము; చూచెదు+కాదు+ఏ!= 
నివే చూస్తావుగదా!; ఇతని= (ఈ సాత్యకి యొక్క); అస్త్ర+విధంబుల్‌= మంత్రబాణాలు ప్రయోగించే తీరు తెన్నులు; 
అతి+ఆశ్చర్యంబుల్‌= మిక్కిలి వింత గొలిపేవి. 


తాత్సర్యం: సత్యపరాక్రముడైన ఈసాత్యకి భుజబలం, ఇతని సమరవిహారంలోని గడుసుతనం చూస్తున్నావుగదా! 
ఈతని అస్త్ర ప్రయోగనైపుణ్యం అత్యాశ్ళర్యకరమైనది. 


విశేషం: 1. రామాయణంలో వాల్మీకి పలుసార్జు శ్రీరాముడిని “సత్య పరాక్రముడు” అని అభివర్లిస్తాడు. ఆ ప్రాఢ సంస్కృత 
ప్రయోగాన్ని తిక్కన తెలుగు భారతములో ఇచ్చట ప్రయోగించినాడు. 2. సాత్యకి యాదవవీరుడు. వరుసకు శ్రీకృష్ణుడికి తమ్ముడు, 
ద్రోణ శిష్యుడు. అర్జునుడికి సతీర్ట్యుడు. కురుక్షేత్ర సంగ్రామంలో చావకుండా మిగిలిన వీరులలో ఒకడు. ఇతడు భారతయుద్దానంతరం 
36 సంవత్సరాలకు సంభవించిన అంతఃకలహంలో కృతవర్మ (కౌరవ పక్షంలో చేరిన యాదవ వీరుడు)తో జరిగిన ద్వంద్వయుద్దంలో 
మరణించాడు. 


శా. ఉద్యద్విక్రము లైన యీ ద్రుపద మత్య్యోర్వీపతుల్‌ నిన్ను సం 
పద్యోగోజ్జ్వలు. జేయ( బూని కడంకం బ్రాణంబు లీనున్న ని 
ట్లుద్యోగం బెడలంగ నేమిటికి? నీ కుర్వీశ! వే యేల? ధృ 
ష్టద్యుమ్నుం డొకరుండ విద్విషదవష్టంభంబు మాన్పింప(డే?' 13 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 149 


ప్రతిపదార్థం: ఉద్యత్‌,విక్రములు+ఐన= ప్రకాశించే శౌర్యం కలిగినవారు అయిన; ఈ+ద్రుపద,మత్స్య+ఉర్వీపతుల్‌= ఈ 
ద్రుపదరాజు మరియు విరాటరాజూ; నిన్నున్‌= నిన్ను; సంపద్‌+యోగ+ఉజ్ఞ్యలున్‌+చేయన్‌+పూని= ఐశ్వర్యంతో కూడిన యోగంతో 
మిక్కుటంగా (ప్రకాశించేవాడినిగా చేసేదీక్ష గొని; కడంకన్‌= పూనికతో; ప్రాణంబులు+-ఈన్‌+ఉన్నన్‌= అసువులు అర్పించటానికి 
సిద్దమై ఉండగా; ఉర్వీ+-ఈశ!= రాజా! ధర్మరాజా!; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా (నిరుత్సాహం చెంది); ఉద్యోగంబున్‌= 
యుద్దప్రయతాన్ని; ఎడలంగన్‌= వదలటం, విరమించటం; ఏమిటికిన్‌?= ఎందుకు?; వేయి+ఏల?= వేయిమాటలెందుకు? (ఇన్ని మాటలు 
అనవసరమని భావం); ధృష్టద్యుమ్నుండు+ఒకరుండు+ అ= ఒక్క ధృష్టద్యుమ్నుడు ఒక్కడే; విద్విషత్‌+ అవష్టంభంబు= శత్రువుల 
విజృంభణ; మాన్పింపండు+ఏ?= అరికట్టడా? 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీ కోసం తమ ప్రాణాలను అర్పించటానికి సంసిద్దులై, గొప్ప పరాక్రమంతో ప్రకాశించే 
(ద్రుపద మహారాజు, మత్స్య దేశాధీశుడు విరాటరాజు బాసటగా నిలిచి నీకు రాజ్యసంపద కలిగించాలని యత్నిస్తూ 
ఉండగా నీ విప్పుడు యుద్దప్రయత్నం మానటమెందుకు? వేయిమాటలెందుకు? జగదేక వీరుడైన ధృష్టద్యుమ్నుడు 
ఒకడే చాలు, శత్రువుల విజంభణం అంతా అరికట్టే సమర్థుడు ఆతడు. 
విశేషం: 1. ధృష్టద్యుమ్నుడు - [ద్రుపద మహారాజు కొడుకు - పాండవుల సర్వసేనాపతి. 
వ. అనవుడు ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను నాలోకించి. 14 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; ధర్మతనయుండు= ధర్మసుతుడు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌+ఆలోకించి= 
ధృష్టద్యుమ్నుడిని చూచి. 
తాత్పర్యం: అని అనగా ధర్మరాజు ధృష్టద్యుమ్నుడివైపు చూచి. 
ఉ. పాండవ సైన్య సంఘ పరిపాలన సేయు నితండ యంచుం గృ 

ష్టుం డభిషేక సంపదుపశోభితు( జేయంగ, నాధిపత్య ము 

ద్దండత బూని తీ నృపులు6 దమ్ములు నేనును జుట్టి రా; జమూ 

మండలి నూలుకొల్పికొని మార్తుర నోర్షిన( గాక యొప్పనే!” 15 
ప్రతిపదార్థం: పాండవ, సైన్య,సంఘ,పరిపాలన,చేయున్‌= పాండవుల సేనాసమూహాల నెల్లను చేర్చి ఆధిపత్యం వహించగలడు; 
ఇతండు+అ= ఇతడు(ధృష్టద్యుమ్నుడు); అంచున్‌= అని చెప్పుతూ; కృష్ణుండు= శ్రీ కృష్ణుడు; అభిషేక+సంపద్‌+ఉపశోభితున్‌+చేయంగన్‌= 
శిరస్సుపై శుభజలాలు పప్రోక్లించి- శ్రీమంతుడిని చేసి నిన్ను ప్రకాశమానుడిని చేయగా; ఆధిపత్యము= (సేనపై) అధికారం; 
ఉద్దండతన్‌+పూనితి(వి)= గొప్పుగా వహించావు; ఈ నృపులు= ఈ రాజులు; తమ్ములు+నేనును= సహోదరులూ, నేనూ; చుట్టిరాన్‌= 


పరివేష్టించి యుండగా; చమూ+మండలిన్‌= సేనా సమూహమును; నూలు కొల్పికొని= (ప్రోత్సహించి; మార్తురన్‌= శత్రువులను; 
ఓర్చినన్‌+కాక+ఒప్పును+ఏ?= జయిస్తే తప్ప (నీ సామర్థ్యం) సార్ధకం కాదుకదా! 


తాత్పర్యం: 'ఓ ధృష్టద్యుమ్నుడా! పాండవసైన్య సమూహాన్ని పరిపాలించగల సమర్భుడితడే - అని శ్రీకృష్ణుడు నిన్ను 
చూపి సర్వ సైన్యాధ్యక్ష పదవిలో అభిషిక్తుడిని చేయగా అధికారాన్ని గొప్పగా వహించావు. ఈ రాజులూ, నా తమ్ములూ, 
నేనూ కలిసి నిన్ను పరివేష్టించిరాగా సేనాసమూహాన్ని పురికొల్పుకొని శత్రువులను జయించకపోతే ఆ పదవికి 
వన్నైలభిస్తుందా? 


వ. అని యగ్గించినం బొంగి పృషతపా శ్రుండు గుంతీపు శ్రున కిట్లనియె. 16 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని+అగ్గించినన్‌= అని పొగడగా, పొంగి= ఉత్సాహాన్ని పొంది, పృషతపౌత్రుండు= పృషతరాజు మనుమడు- 
ధృష్టద్యుమ్నుడు; కుంతీ పుత్తునకున్‌= ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు తనను పొగడగా, ఆ ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


చ. “జగ మెటు(గంగ ద్రోణు ననిం జంపుటకై సృజియించె ధాత న; 
న్మగంటిమి గాంగ దీని. బలుమాటు ననం బని లేదు; భీష్ము డా 
దిగ గురుసేనలోన గణుతింపంగం బేర్షిన యోధకోటి నా 
మొగమునం బడ్డ నె ట్లడరి ముట్టెదనో యటు సూచుచుండుమీ!' 17 


ప్రతిపదార్థం: జగము+ఎణు(గంగన్‌= ప్రపంచమంతా తెలిసేటట్టుగా; అనిన్‌= యుద్ధంలో; ద్రోణున్‌= ద్రోణుడిని; చంపుటకున్‌+ఐ= 
సంహరించటం కోసమే; ధాత= బ్రహ్మదేవుడు; నన్‌= నన్ను సృజియించెన్‌= సృష్టించాడు; మగటిమి+కాంగన్‌= శౌర్యమే కాగా; 
దీనిన్‌= ఈ విషయాన్ని; పలుమాణు= చాలాసార్లు; అనన్‌+పని+లేదు= చెప్ప నవసరం లేదు; భీష్ముండు+ఆది+కన్‌= భీష్ముడు 
మొదలుకొని; కురు+సేనలోనన్‌= కౌరవుల సైన్యంలో; గణుతింపంగన్‌+పేర్చిన= లెక్కపెట్టగా అతిశయించిన; యోధకోటి= వీరుల 
సముదాయం; నా+మొగమునన్‌+పడ్డన్‌= నాకు ఎదురైనప్పుడు; ఎట్టు+అడరి= ఏ విధంగా అతిశయించి; ముట్టెదనో= పోరాటం 
చేస్తానో; అటు= ఆ రీతిని; చూచుచుండుమా!= చూస్తూ ఉండుము! 

తాత్సర్యం: “ద్రోణుడిని చంపటానికై నన్ను బ్రహ్మదేవుడు సృష్టించాడన్న సంగతి లోకానికి తెలుసు. దీనిని 
నా పరాక్రమ సూచకంగా పలుసార్లు పేర్కొన పనిలేదు. అది అట్లా ఉండగా, కౌరవసేనలో భీష్మాదులవంటి 
పేరుమోసిన యోధులందరూ నాకెదురై నిలిచినప్పుడు ఏ విధంగా విజృంభించి ఎదిరిస్తానో గమనించి చూస్తూ 
ఉండుము!” 


తే. పృషతకులముఖ్యుం డిమ్మెయిం బేర్ణి పలుకు | సంగరోత్సాహకరవాక్యభంగి కపుడు 
పాండుసుతులును సకల భూపతులు సంత । సంబు నొందిరి, హరియు. బ్రియంబు నొందె. 18 


ప్రతిపదార్థం: పృషతకులముఖ్యుండు= పృషతుడి వంశంలో జనించిన వారిలో పేర్కొనదగినవాడు- ధృష్టద్యుమ్నుడు; 
ఈ+మెయిన్‌= ఈ రీతిగా; పేర్చి= అతిశయించి; పలుకు= మాటలాడే; సంగర+ఉత్సాహకర, వాక్య,భంగికిన్‌= యుద్దం 
చేయటానికి ప్రేరేపణ కలిగించే మాటల తీరుకు; అపుడు= ఆ సమయంలో; పాండు సుతులును= పాండవులును; 
సకల+భూపతులున్‌= అందరు రాజులును; సంతసంబున్‌+ఒందిరి= సంతోషించారు; హరియున్‌= శ్రీ కృష్ణుడును; 
ప్రియంబున్‌+ఒందెన్‌= ్రీతిచెందాడు. 

తాత్పర్యం: ఈ విధంగా పృషత వంశస్థులలో ముఖ్యుడైన ధృష్టద్యుమ్నుడు అతిశయించి యుద్దోత్సాహాన్ని కలిగించే 
పౌరుషవాక్యాల పద్దతికి, పాండవులు సంతోషించారు, అచటి రాజులు అందరూ ఆనందించారు. శ్రీకృష్ణుడు కూడ 
మిక్కిలి ప్రీతిచెందాడు. 


వ. తదనంతరంబ యుధిష్టిరుండు ధృష్టద్యుమ్నున కిట్లనియె. 19 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట; యుధిస్టిరుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నునకున్‌= ధృష్టద్యుమ్నునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అటు పిమ్మట యుధిస్టిరుడు ధృష్టద్యుమ్నుడితో ఈ విధంగా అన్నాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 151 


ఉ. “తొల్లి గురుండు దానవులతోడి రణంబున వజ్రపాణికిన్‌ 
దెల్లమి గా(గ( జెప్పె నది దీప్తతరం బగు నొడ్డనంబు శో 
భిల్లుచు వైరి దృష్టులకు భీకరమై చను గ్రౌంచనామకం 
బెల్లి ఘటింపు నీదు వెర వేర్పడ నమ్మొన యద్దుతంబుగన్‌.' 20 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలమునందు; గురుండు= ఒజ్జ(బృహస్పతి); దానవులతోడి+ రణంబునన్‌= రాక్షసులతోడి 
యుద్దంలో; వజ్రపాణికిన్‌= దేవేం(ద్రుడికి; తెల్లమి+కాంగన్‌= స్పష్టంగా తెలిసేటట్టు; చెప్పెన్‌= వచించాడు; అది= అది; దీప్త+ 
తరంబు+అగు= మిక్కుటంగా ప్రకాశించేటటువంటి; ఒడ్డనమ్ముూ వ్యూహం; శోభిల్టుచున్‌= విలసిల్లుతూ; వైరిదృష్టులకున్‌= 
శత్రువుల చూపులకు; భీకరము+ఐ= భయం కలిగించేదై; చనున్‌= ఒప్పును; (క్రాంచ+నామకంబు= (క్రౌంచము అనే పేరు గలది; 
ఎల్లి= రేపు; నీదు,వెరవు+ఏర్పడన్‌= నీ నేర్పరితనం ప్రస్ఫుట మయ్యేటట్టుగా; అమ్మొన= ఆ వ్యూహం; అద్భుతంబుగన్‌= 
ఆశ్చర్యకరంగా; ఘటింపుము= నిర్మించుము. 

తాత్సర్యం: పూర్వకాలంలో రాక్షసులకూ దేవతలకూ యుద్దం జరిగింది. అప్పుడు దేవతల గురువైన బృహస్పతి 
దేవేంద్రుడితో (క్రౌంచ వ్యూహం మిక్కిలి గొప్పది; శత్రువుల దృష్టికి భయం కలిగించగలదు. అని స్పష్టం చేశాడు. 
నీవు రేపు ఆ (క్రౌంచ వ్యూహాన్ని నిర్మించి నీ తెలివితేటలు చూపించుము. అది అద్భుతంగా ఉండాలి.” 


వ. అనిన విని యతండట్ల చేయువా(డ నని పలికె నట్లు గలంక దేటి కృష్ణు వీడ్కొని యెల్లవారల నిజనివాసం 
బులకుం బోవం బనిచి ధర్మతనయుం డభ్యంతరావాసంబున కరిగెః బ్రభాతం బగుటయుబాండవ సైనికుల 
డెందంబులతోడన యరవిందంబులు వికాసంబు నొందెం'బదంపడి తదీయ ప్రతాపోదయసహవర్తి యగుచు 
మార్తాండోదయంబు వెలుంగుటయుం గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి కౌంతేయాగ్రజుండు వెడలె 
గ్రౌంచవ్యూహంబు సంఘటించు నెడం జంచుత్వంబు భజించి ఫల్గునుండు గాండీవకపిధ్వజంబులు మెఅయం 
బొలిచి నిలిచె, గుంతిభోజుండును శైబ్యుండును జక్షుస్థ్హా నంబులం దేజరిల్లిరి; ద్రుపదుండు శిఖకు నమరె; 
దశార్థ శూరసేన కిరాత దేశాధీశులు కంఠాకారంబు. దాల్చిరి భీమసేనుండును ధృష్టద్యుమ్నుండును 
దక్షిణవామపక్షంబు లయిరి; సౌభద్ర సాత్యకి ద్రౌపదేయ పొండ్ర చోళపాండ్యులు భీమసేను వలను నకుల 
సహదేవ హైడింబశంబర వత్సమహీపతులు ధృష్టద్యుమ్ను దిక్కునం బన్నిరి; కేకయ కాశిరాజులతోడం గూడి 
విరాటుండు జఘన భాగభంగికిం దగియుండె; హూణపతి ప్రముఖులు పరివేష్టింప వెన్నయి యుధిష్టిరుం 
దొప్పె; నివ్విధంబున మోహరించిన యప్పుడు . 21 


ప్రతిపదార్థం: అనినన్‌= అని(ధర్మరాజు) చెప్పగా; విని= ఆలకించి; అతండు= అతడు(ధృష్టద్యుమ్నుడు); అట్టు= ఆ రీతిగా; 
చేయువాండన్‌= చేయగలను; అని+పలికెన్‌= అని చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; కలంకన్‌+తేటీ= కలతవీడి,(స్వాస్థ్యం చెంది); 
కృష్ణున్‌+వీడ్కొని= శ్రీకృష్ణుడిచే సెలవు గైకొని; ఎల్లవారలున్‌= అందరూ; నిజ+నివాసంబులకున్‌= తమ తమ విడిదులకు; 
పోవన్‌+పనిచి= పంపి; ధర్మతనయుండు= ధర్మరాజు; అభ్యంతర+ఆవాసంబునకున్‌+అరిగెన్‌= లోపలనున్న నివాస గృహానికి 
వెళ్ళాడు; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారగా; పాండవ+సైనికుల+డెందంబులతోడన్‌+అ= పాండవసేనలలోని భటుల 
హృదయాలవలెనే; అరవిందంబులు= పద్మాలు; వికాసంబున్‌+ఒందెన్‌= వికసించాయి; పదంపడి= పిదప; తదీయ, ప్రతాప+ఉదయ, 
సహవర్తి+అగుచున్‌= వారి యొక్క పరాక్రమంతో సాటియైనది అవుతూ; మార్తాండ+ఉదయంబు= సూర్యోదయం; వెలుంగుటయున్‌= 
ప్రకాశించింది కాగా; కాల+ఉచిత,కృత్యంబులు= కాలమునకు సరియగు కార్యములు (ఉదయం నిర్వర్తించే పనులు); నిర్వర్తించి= 
చేసి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీ కుమారులలో మొదటివాడు- ధర్మరాజు; వెడలెన్‌= వెళ్ళాడు; క్రాంచ+వ్యూహంబు= క్రాంచము 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనే పేరుగల ఒడ్డనం; సంఘటించు+ఎడన్‌= నిర్మించే పట్టున; ఫల్లునుండు= అర్జునుడు; చంచుత్వంబు+భజించి= ముక్కు అయి; 
గాండీవ, కపిధ్వజంబులు, మెజయన్‌= గాండీవం అనే విల్లు, కోతి జెండా వెలుగొందుతుండగా; పొలిచి, నిలిచెన్‌= విలసిల్లాడు; 
కుంతిభోజుండును= కుంతిభోజుడు; శైబ్యుండును= శైబ్యుడును; చక్షుఃస్టానంబులన్‌= కన్నులుగా ఉండేచోటులో; తేజరిల్లిరి= 
వెలుగొందారు; (ద్రుపదుండు= [ద్రుపదుడు(పాంచాలరాజు); శిఖకున్‌+అమరెన్‌= నెత్తిమీది తురాయిగా ఏర్పడ్డాడు; 
దశార్లశూరసేన+కిరాత+దేశ+ అధీ శులు= దశార్గరాజు; శూరసేనరాజు; కిరాతరాజు; కంఠ+ఆకారంబున్‌= గొంతుక భాగంగా; తాల్ఫిరి= 
ధరించారు(ఏర్పడ్డారు); భీమసేనుండును+ధృష్టద్యుమ్నుండును= భీముడు, ధృష్టద్యుమ్నుడు; దక్షిణ,వామ,పక్షంబులు+అయిరి= కుడి 
ఎడమ రెక్కలవలె ఏర్పడ్డారు; సౌభద్రసాత్యకి, ద్రౌపదేయ, పౌండ్ర, చోళపాండ్యులు= అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, 
పౌం[డ్రరాజు, చోళరాజు, పాండ్యరాజు; భీమసేను+వలను= భీముడివైపు; నకుల+సహదేవ+ హైడింబ+శంబర+ వత్స+మహీపతులు= 
నకులుడు, సహదేవుడు, ఘటోత్కచుడు(హిడింబి కొడుకు), శంబరరాజు, వత్సరాజు; ధృష్టద్యుమ్ను దిక్కునన్‌+పన్నిరి= ధృష్టద్యుమ్నుడి 
దగ్గర నిలిచి వ్యూహంలో ఒక భాగంగా ఏర్పడ్డారు; కేకయ, కాశిరాజులతోడన్‌+కూడి= కేకయరాజు కాశీరాజులతో కూడి; విరాటుండు= 
విరాటరాజు; జఘన, భాగ, భంగికిన్‌+ తగియుండెన్‌= మొలచోటుగా చేరి ఉన్నాడు; హూణపతి+ప్రముఖులు= హూణరాజు మున్నగు వారిలో 
ముఖ్యులు; పరివేష్టింపన్‌= చుట్టుచేరి ఉండగా; వెన్ను+అయి= వెనుకభాగంలో; యుధిష్ట్థిరుండు= ధర్మరాజు; ఒప్పెన్‌= విలసిల్దాడు; 
ఇవ్విధంబునన్‌= ఈ విధంగా; మోహరించిన+అప్పుడు= వ్యూహం ఏర్పరచిన సమయంలో. 

తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు - తాను ధర్మరాజు చెప్పినట్టే చేస్తానన్నాడు. ధర్మరాజు ఆవేదన తొలగింది. అతడు 
అందరినీ, వారి వారి నివాసాలకు వెళ్ళండని ఆదేశించి తాను తన లోపలి మందిరానికి వెళ్ళాడు. పిదప తెల్లవారింది. 
పాండవ సైనికుల హృదయాల వలె, పద్మాలు వికసించాయి. సూర్యుడు పాండవభటుల పరాక్రమం వలె ప్రచండ 
కిరణాలతో వెలుగొందాడు. ధర్మరాజు కాలకృత్యాలు నిర్వర్తించి, బయలుదేరాడు. ధృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహం 
ఏర్పాటు చేశాడు. అర్జునుడు గాండీవ ధనుస్సుతో కోతి జెండాతో వ్యూహానికి 'ముక్కు'గా నిలిచాడు. కుంతిభోజుడు, 
శైబ్యుడు కన్నులుగా అమరారు. ద్రుపదుడు తురాయి అయ్యాడు. దశార్లరాజు, శూరసేనరాజు, కిరాతరాజు 
కుత్తుకగా ఏర్పడ్డారు. భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి ఎడమ రెక్కలయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది 
కొడుకులు పౌండ్ర చోళ పాండ్యులు భీముడి దగ్గరకు చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబర 
వత్స రాజులు ధృష్టద్యుమ్నుడి కడ చేరారు. కేకయరాజు కాశిరాజులతో కూడి విరాటుడు మొలస్థానంలో నిలిచారు. 
హూణపతి మున్నగు వారు ధర్మరాజు చుట్టూచేరి వెనుక ఉన్నారు. ఈ విధంగా ఆ వ్యూహం ఏర్పడింది. 


విశేషాలు: 1. కురుక్షేత్ర సంగ్రామంలో హూణులు మున్నగు పాశ్చాత్యులు కూడా పాల్తొనినట్టు మహాభారత కథనం. 2. (క్రాంచము= 
కొంగను పోలిన ఒకానాక పక్షి 3. భారత యుద్దంలోని ఒక విశిష్టత - భటులను వ్యూహంగా తీర్చిదిద్ది నిలపటం. వ్యూహాలు 
- వివిధ మనుజ జంతు పక్షుల ఆకారాలలో ఉండవచ్చును. 


భీష్ముని ద్వితీయదివస యుద్దక్రమము (సం. 6-47-1) 


తే. పుండరీకంబు లుద్దండపుండరీక | చారుభంగి లేయెండ కెంజాయ నొప్పె 
నంత నక్కడ( గురుబల మధికరభస | తుములముగ. ద్రోచి నడతెంచె సమరమునకు. 22 


ప్రతిపదార్థం: పుండరీకంబులు= తెల్లతామరపువ్వులు; ఉద్దండ, పుండరీక, చారు, భంగిన్‌= గొప్పవైన తెల్ల గొడుగుల వలె అందంగా; 
లేంత+ఎండ, కెంపు, చాయన్‌= లేత ఎండలోని అరుణోదయం రంగుతో; ఒప్పెన్‌ = విలసిల్లాయి; అంతన్‌= పిమ్మట; అక్కడన్‌= 
ఆ స్థలంలో; కురు+బలము= కౌరవుల సైన్యం; అధిక,రభస, తుములముగన్‌= మిక్కుటమైన తొందరపాటుతో కూడిన సందడితో; 
సమరమునకున్‌= యుద్ధానికి; (త్రోచి= ముందుకు దూకి; నడతెంచెన్‌= వచ్చింది. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 153 


తాత్సర్యం: ఆ సూర్యోదయ సమయంలో తెల్లతామర పువ్వులు తెరచిన తెల్లగొడుగులవలె మనోజ్ఞంగా శోభిల్హాయి. 
కౌరవ సైన్యం మిక్కుటమైన ఉత్సాహంతో ముందుకు త్రోసుకొంటూ సంరంభంతో యుద్ధభూమికి చేరింది. 


విశేషాలు: 1. ఈ పద్యంలో 'అంతన్‌' - 'అక్కడి అనే చిన్న పదాలలో పెద్ద భావం ఇమిడి ఉంది. అంతన్‌= సూర్యోదయ 
సమయంలో. కురుపాండవసేనలు రెండూ కురుక్షేత్ర సంగ్రామంలో సూర్యోదయ సమయంలో యుద్దం ప్రారంభించేవి. అక్కడ= 
ఇంతవరకు, అనగా ఈ తేటగీతిపద్యానికి వెనుకనున్న గద్యంలో పాండవసేన వర్లన ఉన్నది. అది “ఇక్కడి నున్న పాండవసేన 
వర్లన. ఇక ఈ పద్యంలో “అక్కడి - అనగా ఎదురుగా ఉన్న కౌరవసేన వర్షన ఉన్నది. 1.. సూర్యోదయ సమయంలో తామర 
పూవులు వికసిస్తాయి. ఇది కవి సమయం. 


వ. అయ్యవసరంబున దుర్యోధనుండు భీష్మ ద్రోణాశ్వత్థామ కృప శల్య కృతవర్మల నాలోకించి. 23 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దుర్యోధనుండు= దుర్యోధనుడు; భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప, శల్య, 
కృతవర్మలన్‌= భీష్ముడిని, (ద్రోణుడిని, అశ్వత్తామను, కృపుడిని, శల్యుడిని, కృతవర్మను; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీర ప్రముఖులు - భీష్ముడిని - (ద్రోణుడిని, 
అశ్వత్థామను, కృపుడిని, శల్యుడిని, కృతవర్మను చూచి (ఇట్లు పలికాడు). (తరువాతి పద్యంతో అన్వయం, 


క. బక డొకండ పాండుపుత్తుల । సకల బలంబులను గెలువ. జాలుదు రుగ్రా 
ధిక శౌర్య సత్వులందటు! నొకతల యటె । మిమ్ము నోర్వ నోపునె హరుండున్‌? 24 


ప్రతిపదార్థం: ఒకండు+ఒకండు+అ= ఒకడు ఒకడే; పాండు పుత్రుల, సకల, బలంబులను= పాండవుల యొక్క సేనలను అన్నింటినీ; 
గెలువన్‌+చాలుదురు= జయించగలరు; ఉగ్ర,అధిక, శౌర్య,సత్తులు+అందణున్‌= భయంకరమూ, మిక్కుటమూ అయిన పరాక్రమం 
బలం కలవారు మీరు అందరూ; ఒక, తల+అటె!= (మీరు) ఒక్కటైనారంటే; హరుండున్‌= శివుడు గూడ; మిమ్మున్‌= మిమ్ము; 
ఓర్వన్‌+ఓపును+ఎ= జయించగలడా?(జయించలేడు). 


తాత్సర్యం: మీలో ఒక్కొక్కడే పాండవుల సేనలను అన్నింటినీ జయించగలడు. మిక్కిలి భయంకరపరాక్రమము 
గల్గిన ఇంతమంది మహావీరులు ఒక్కటైనారంటే శివుడు గూడ మిమ్ము యుద్దంలో జయింపలేడు. 


క. ఐనను గ్రంచవ్యూహవి । ధానంబున మోహరించి దారుణచారు 
స్టానక మై కుంతీసుత । సేన వొలిచె మనము నిర్విశేషంబునకున్‌. 25 


ప్రతిపదార్థం: ఐనను= (మీరు అందరునూ జగదేకవీరులే అయినప్పటికి;) క్రౌంచ, వ్యూహ, విధానంబునన్‌= (క్రౌంచపక్షి ఆకారం 
ఒనగూడేటట్టుగ ఒడ్డనం; మోహరించి= తీర్చి దిద్ది; దారుణ, చారు, స్థానకము+ఐ= భయంకరమును సుందరమును అయిన 
తీరుగా; కుంతీ, సుత, సేన= పాండవుల సేన(కుంతి కొడుకుల సైన్యం); పొలిచెన్‌= శోభిల్లింది; మనము= మనం; నిర్విశేషంబునకున్‌= 
సమానంగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: మీరందరు జగదేకవీరులు అయినప్పటికీ, పాండవులు రమణీయ భయానకమైన 'క్రాంచవ్యూహంగా 
తమ సేనలను అమర్చారు. మనం కూడా ఆ వ్యూహానికి తీసిపోనట్టుగా. (ప్రతివ్యూహం ఏర్పరచుకోవాలి). (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: మహాభారత యుద్ధకాలంలో పోరాటంలో “వ్యూహ” నిర్మాణానికి మిక్కుటమైన (ప్రాధాన్యం ఉండేది. వ్యూహాలలో (క్రౌంచ 
వ్యూహం గొప్పది. 
క, అనురూపము లగు మాటో । డ్దనముల్‌ ప్రస్సురితములు ధృఢంబులుగా. దీ 

ర్లినం గాక తెటిం గగునే?” యని మొన లేర్చటిచెం గౌరవాన్వయముఖ్యా! 26 


ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ,ముఖ్యా!= కురువంశంలో (ప్రధానుడైనవాడా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అనురూపములు+అగు= 
సరిపోయే (క్రౌంచ వ్యూహానికి సరితూగునటువంటివి); మాణు+ఒడ్డనముల్‌= ప్రతివ్యూహాలు; ప్రస్ఫురితములు= ప్రకాశమానాలు; 
ధృఢంబులుగాన్‌= గట్టివి అగునట్టివిగా; తీర్చినన్‌+కాక= ఏర్పాటు చేస్తే తప్ప; తెణంగు+అగును+ఏ?= పద్దతి అవుతుందా?; అని= 
అని పలికి; మొనలు= వ్యూహాలు; ఏర్పజేచెన్‌= ఏర్పాటు చేశాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు యుద్ద విద్యలో గొప్పదిగా పేరు కెక్కిన 'క్రౌాంచవ్యూహం' ఏర్పాటు 
చేశారు కదా! మనం గూడ ఆ వ్యూహానికి సరిపోయే మరికొన్ని బలమైన వ్యూహాలు ప్రకాశమానా లైనవి నిర్మించాలి 
కదా!' అని ఆ విధంగా వ్యూహాలు ఏర్పరిచాడు. 


వ. దుశ్శాసన వికర్ణవిందాను విందులును శూరసేనయవన త్రిగర్త కుకురు దేశంబులవారు నొక్కవలనను 
ద్రోణాచార్యుండును గుంతల దశార్ల విదర్గ్లులును గాంధార సింధుసౌవీరపతులు నొక్కదిక్కునను భీష్ముండు 
వస ణ బు 
మహాసైన్యంబుతో నడుమనుం గా మూండు మోహరంబులయ్యె(; గృతవర్మయు శల్యుండును నశ్మంత 
కాశ్మీరులు గొందటు దమ్ములుం దానును మానవేంద్రుండును వెనుక దెస నిలిచె నిత్తెజంగున రెండు 
బలంబులు నాయితంబులై శంఖభేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ నొండొంటిం గదియ నడచె' 
ననిన విని ధృతరాష్రుం 'డివ్విధంబునం గదిసి యెవ్వరెట్లు గయ్యంబు సేసి? రని యడిగిన నతనికి 
సంజయుం డిట్లనియె. 27 


ప్రతిపదార్థం: దుశ్ళాసన,వికర్ల వింద, అనువిందులును= దుశ్శాసనుడు, వికర్ణుడు, విందుడు, అనువిందుడున్నూ, శూరసేన, 
యవన,త్రిగర్హ కుకురు దేశంబులవారున్‌= శూరసేన దేశీయులు, యవనులు, (త్రిగర్తులు కుకురు దేశీయులు, ఒక్క+వలనను= 
ఒకచోటను; ద్రోణ+ఆచార్యుండును= ద్రోణాచార్యుడూ; కుంతల, దశార్ల, విదర్భులును= కుంతల దేశీయులూ, దశార్ల దేశీయులూ; 
విదర్భ దేశీయులూ; గాంధార,సింధు,సౌవీరపతులు= గాంధార రాజు, సింధురాజు; సౌవీరరాజును; ఒక్కదిక్కునను= ఒకవైపున; 
భీష్ముండు= భీష్ముడు; మహాసైన్యంబుతోన్‌= గొప్పసేనతో; నడుమనున్‌+కాన్‌= మధ్యగా; మూండు+మోహరంబులు= మూడు 
వ్యూహాలు; అయ్యెన్‌= (కురుసేన) ఏర్పడింది; కృతవర్మయున్‌+శల్యుండును= కృతవర్మ మరియు శల్యుడు; అశ్మంత, కాళ్మీరులు= 
అశ్మంత దేశీయులు మరియు కాశ్మీర దేశీయులు; కొందజు= కొందరు; తమ్ములున్‌+తానును= సహోదరులు, తానును,(దుర్యోధనుడు); 
వెనుక+దెసన్‌+నిలిచెన్‌= వెనుక భాగమందు నిలిచారు; ఆ+తెణంగునన్‌= ఆ విధంగా; రెండు+బలంబులు= రెండుసేనలు (కురు, 
పాండవ సేనలు); ఆయితంబులు+ఐ= సంసిద్దాలు అయి, శంఖ, భేరీ, మృదంగ+ఆది+తూర్య+స్వనంబులు= శంఖాలు, భేరులు, 
మద్దెలలు, మున్నగు శుభవాద్య స్వరాలు; చెలంగన్‌= మైోయగా; ఒండు+ఒంటిన్‌= ఒక దానిని ఒకటి; కదియన్‌+నడచెన్‌= 
ఎదుర్కోవటానికి వెళ్ళాయి; అనినన్‌+విని= అని(సంజయుడు) చెప్పుగా విని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; -ఈ+విధంబునన్‌= 
ఈ రీతిగా; కదిసి= ఎదుర్కొని; ఎవ్వరు+ఎట్టు= ఎవరెవరు ఏ విధంగా; కయ్యంబు+చేసిరి?= పోరాడారు?; అని+అడిగినన్‌= 
అని ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; సంజయుండు= సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 155 


తాత్సర్యం: దుశ్శాసనుడు, వఏకర్గుడు, విందుడు, అతని తమ్ముడు అనువిందుడు, శూరసేన, యవన, త్రిగర్త 
దేశపురాజులు వారి సైన్యము, ఒకవైపున నిల్ఫారు. ద్రోణాచార్యుడు, కుంతలరాజు, దశార్లరాజు, విదర్భరాజు తమ 
తమ సేనలతో ఒకచోట నిలబడ్డారు. వీరు ఇరువురికి మధ్యగా గొప్ప సైన్యంతో భీష్ముడు నిలబడ్డాడు. ఈ విధంగా 
కౌరవసైన్యం మూడు వ్యూహాలుగా ఏర్పడింది. దుర్యోధనుడు తన తమ్ములతో వెనుక నిలిచాడు. అతనికి తోడుగ 
అశ్మంత కాశ్మీర రాజులు నిలిచారు. కురు పాండవ సేనలు రెండూ, యుద్దానికి సన్నద్దాలై, శంఖాలు, భేరులు, 
మద్దెలలు మున్నగు తూర్య రావాలు చేశాయి అని సంజయుడు చెప్పగా విని, ఇక, 'ఆ రెండు సేనలు ఏ విధంగా 
పోరాటం కొనసాగించాయో వివరంగా చెప్పుమని ధృతరాష్ట్రుడు కోరగా, సంజయుడు ఈ రీతిగా సమాధానం 
చెప్పాడు. 


తే. 'ఏచి దుర్యోధనుండు చేవీచి యెలు(గు । సూపి పురికొల్ప నెంతయు నేపు మిగిలి 
మనబలంబులు పాండు కుమారసైన్య । సమితితో( దాఆ నత్యంత సంకులముగ. 28 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; చే,వీచి= చేయి ఊపి; ఎలు(గు+చూపి= గొంతెత్తి; పురికొల్పన్‌= 
ప్రోత్సహించగా; ఎంతయున్‌= మిక్కుటంగా; ఏపు+మిగిలి= అతిశయించి; మన+బలంబులు= మన సేనలు(కౌరవసేనలు); పాండు 
కుమార+సైన్య+సమితితోన్‌= పాండవుల సేనా సమూహంతో; అత్యంత+సంకులముగన్‌= మిక్కుటమైన సందడితో; తాశెన్‌= 
ఎదుర్కొన్నాయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఉత్సాహంతో తన చేయి వీస్తూ గొంతెత్తి పురికొల్పగా, మనసేనలు గొప్ప సంరంభంతో 
పాండవ సైన్యాలను ఢీకొన్నాయి. 
వ. _ అట్టి యెడ. 29 
తాత్పర్యం: ఆ సమయంలో. 
ఉ. టెక్కలు సించి, కంఠమున టేకులు వాపి, శిరంబు వ్రచ్చి పే 

రుక్కునం గ్రొంచచంద మగు నొడ్డు గలంగంగ6 జేసి భీష్ముండే 


దిక్కున దానయై దిశలు దీటుకొనన్‌ శరకోటి నింప గెం 
పెక్కిన కంటిక్రేవ చెలువెక్కుడు సేయగ గ్రీడి కృష్ణుతోన్‌. 30 


ప్రతిపదార్థం: (ఆ (క్రౌొంచపక్షి ఆకారంలో ఉన్న వ్యూహానికి) టెక్కలు+చించి= రెక్కలు కత్తిరించి; కంఠమునన్‌= కుత్తుకలో; 
టేకులు+పాపి= ఈకలు పోగొట్టి; శిరంబు+వ్రచ్చి= తల (బ్రద్దలు కొట్టి; క్రాంచచందమగు= (క్రౌంచపక్షి ఆకారంలో ఉన్న; ఒడ్డు= 
వ్యూహం; కలంగంగన్‌+చేసి= కలతపొందించి; భీష్ముండు= భీష్ముడు; ఏ+దిక్కునన్‌= ఎటువైపు చూచినా; తాన+ఐ= తానే అయి; 
దిశలు+దీటుకొనన్‌= దెసలందు వ్యాపించగా; శర+కోటి= బాణాల సముదాయం; నింపన్‌= నిండునట్లు చేయగా; (క్రీడి= అర్జునుడు; 
కెంపు+ఎక్కిన= ఎర్రబడిన; కంటి+క్రేవ= కన్నుల కొసలు; చెలువు= అందాన్ని; ఎక్కుడు+చేయయగన్‌= అతిశయింప చేయగా; 
కృష్ణుతోన్‌= శ్రీ కృష్ణుడితో. 

తాత్సర్యం: భీష్ముడు పాండవసేనాని పన్నిన క్రాంచషక్షి ఆకారంలోని ఆ వ్యూహపు రెక్కలు ఛేదించాడు. కంఠంలోని 


రేకులు ఊడగొట్టాడు. తలను (బ్రద్దలు చేశాడు. వ్యూహాన్ని కలచివేశాడు. ఏ వైపు చూచినా తానే కన్పించాడు. దిక్కులు 
అన్నీ నిండేటట్టుగా బాణాల సమూహాలు ప్రయోగించాడు. భీషు డి విజృంభణ చూచి అర్జునుడు ఆ(గ్రహించాడు.అతడి 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


కన్నులు ఎర్రబడ్డాయి. అవి అతడి ముఖానికి అందంపెంచాయి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


అర్జును(డు భీష్మునిమీ.దికి రథంబు దోలించి విజ్బృంభించుట (సం-6-48-2) 


మ. మన సేనం గలగంగ. జేయుచు మదిన్‌ మందాకినీ నందనుం 
డు ననుం గైకొనకున్నవా( డితని యాటోపం బడంగించెదన్‌; 
నిను మెప్పించెద( జూడు! ఖేచరులు వర్ణింపన్‌; విజృంభించెదన్‌ 
దనుజధ్వంసి! రథంబు వే పజిపు ముద్యద్విక్రనుప్రక్రియన్‌.” 31 


ప్రతిపదార్థం: దనుజధ్వంసి!= రాక్షసులను నాశనం చేసేవాడా! శ్రీకృష్ణా!; మందాకినీ+నందనుండు= గంగ కొడుకు భీష్ముడు; 
మన+సేనన్‌= మన సైన్యాన్ని; కలగంగన్‌+చేయుచున్‌= కలతపెట్టుతూ; మదిన్‌(తన) మనసులో; ననున్‌= నన్ను(అర్జునుడిని); 
కైకొనక+ఉన్నవా(డు= లెక్కచేయటంలేదు; ఇతని= ఈ భీష్ముడి; ఆటోపంబు= విజృంభణ; అడంగించెదన్‌= అణచివేస్తాను; 
నినున్‌+మెప్పించెదన్‌= నిన్ను మెప్పిస్తాను; చూడు(ము)= వీక్షించుము; ఖేచరులు= ఆకాశచరులు; వర్లింపన్‌= పొగడేటట్టుగా; 
విజృంభించెదన్‌= అతిశయిస్తాను; ఉద్యత్‌+వి(క్రమ, ప్ర క్రియన్‌= (ప్రకాశించే శౌర్యం ప్రతిఫలించేటట్టుగా; రథంబు= రథాన్ని; వే= 
వేగంగా; పజపుము= తోలుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! చూడుము. గంగాపుత్రుడైన భీష్ముడు మన సేనను ఛేదించి విజృంభిస్తున్నాడు. నన్ను 
లెక్కచేయటంలేదు. ఈతడి విజృంభణ ఇంక నేను అరికట్టాలి. నేను గూడ విజృంభిస్తాను. నిన్ను మెప్పిస్తాను. 
చారణులు నా శౌర్యం పొగడేటట్టు పోరాడుతాను. రథాన్ని వేగంగా భీష్ముడిపైకి పోనిమ్ము” 


విశేషం: లోకోత్తరమైన పరాక్రమం ఎవరైనా (ప్రదర్శిస్తే, ఆకాశంలో సంచరించే దేవతా చారణులు ్రశంసాగీతాలు పాడుతూ 
ఆ వీరుని కీర్తి వ్యాపింప చేస్తారు అని కవి సమయం. 


క. అనిన విని విష్ణుం డా జి । షునిం గనుంగొని “యేను నీ మనోరథము తెఅం 
గునకు( దగ రథము గడపెద । విను! తిరమై నాదు పలుకు వీరవినోదీ! 32 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు చెప్పగా ఆలకించి; విష్ణుండు= శ్రీకృష్ణుడు; ఆ+బిష్టునిన్‌= జయశీలుడైన ఆ 
అర్జునుడిని; కనుంగొని= చూచి; ఏను= నేను; నీ+మనోరథము= నీ కోరిక; తెజంగునకున్‌= తీరునకు; తగన్‌= అనువుగా; 
రథము= తేరు; కడపెదన్‌= నడుపుతాను; వీర+వినోదీ!= పరాక్రమమునందు విహరించటం ఇష్టమైనవాడా!= ఓ అర్జునా!; 
తిరము+ఐ= స్థిరంగా (జాగ్రత్తగా); నాదు+పలుకు= నామాట; విను!= ఆలకించుము. 


తాత్సర్యం: అనగా విని శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు: “ఓ వీరవినోదీ, నీ కోరిక మేరకు నేను 
తేరు నడుపుతాను. ముందుగా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినుము. 


చ. “గజిబిజి లేక, యుబ్ద్బక, యఖండిత శౌర్యము న స్తవిద్యయున్‌ 
cE 
భుజబలముం బొగడ్త వడ, భూరిపరాక్రమశాలి భీష్ము న 
కృజముగ( దా(కి యద్దెస నకంపితులై నడతెంచు శల్య కుం 
భజ కురురాజు లచ్చెరువుపాటు భయంబును బొంద. జేయుమీ!' 33 


భీష్మపర్వము న్‌ ద్వితీయాశ్వాసము 157 


ప్రతిపదార్థం: గజిబిజి+లేక= కలవరం లేకుండా; ఉబ్బక= పొంగిపోకుండగా; అఖండిత,శౌర్యము= మొక్కవోని పరాక్రమం; 
అస్త్ర+విద్యయున్‌= మంత్ర బాణాలు ప్రయోగించటంలో గల నేర్పు; భుజబలమున్‌= పరాక్రమం; పొగడ్త+పడన్‌= పేరు 
కెక్కేటట్టుగా; భూరి+పరా(క్రమశాలి= గొప్ప శౌర్యం గలవాడు; భీష్మున్‌= భీష్ముడిని; అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టుగా; 
తాంకి= ఎదిరించి; ఆ+దెసన్‌= ఆతడి వైపు(అతడికి తోడ్పడేందుకు); నడతెంచు= వచ్చునటువంటి; శల్య,కుంభజ,కురురాజులు= 
శల్యుడు, ద్రోణుడు, దుర్యోధనుడు; అచ్చెరువుపాటు= ఆశ్చర్యం; భయంబును= వెజపును; పొందన్‌+చేయుము+ఈ= 
పొందేటట్లు చేయుము. 


తాత్సర్యం: 'నీవు తొట్రుపాటు చెందకుండా, ఉప్పొంగిపోకుండా, మొక్కవోని పరాక్రమాన్నీ, అస్త్రవిద్యనూ, 
భుజబలాన్నీ ప్రశంసనీయంగా ప్రదర్శించి, మహాపరా(క్రమశాలి అయిన భీష్ముడిపై అద్భుతంగా దాడి చేయాలి. 
అతడికి బాసటగా నిలిచి నిర్భయంగా వచ్చే శల్యుడికీ, (ద్రోణుడికీ, దుర్యోధనుడికీ, ఆశ్చర్యం, భయం కలిగేటట్టు 
చేయాలి.” 

విశేషాలు: 1. ఈ పద్యంలో శ్రీకృష్ణుడు చేసిన హెచ్చరిక గమనించదగింది. శ్రీకృష్ణుడు కేవలం సారథిమాత్రుడే కాడు.2. 
కుంభజుడు= కుంభమునందు పుట్టినవాడు= (ద్రోణుడు. ఇరువదియవ శతాబ్ది చివరిభాగమున శోధన నాళికలలో గర్భోత్పత్తి 
కోసం వినూత్న ప్రయోగాలు జరుగుతున్నవి గదా! 'కుంభజ' ప్రయోగం మరికొంతకాలం గడచాక సుబోధం కావచ్చు. 


వ. అని పలికి యచ్యుతుం డుచితరయంబున రథంబు నడప ధనంజయుండు తన కడ్డం బైన శూరసేన సేనా 
కాననంబు పటుబాణ పరంపర యను మహావాతవేగంబున బడలుపడం జేయు చు(గవిసినం గని గాంగేయుం 
దెదిర్చి పేర్చి డెబ్బదేడు క్రూర నారాచంబు లేసిన నప్పుడు గూడుకొని ద్రోణుం డిరువదేనింటను శారద్వతుం 
దేనూటను వికర్ణుండు మూ(టను శల్యుండు తొమ్మిదింటను దుర్యోధనుం డటువది నాల్గింటను 
రభసోల్లాసంబున నేసిన. 34 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఉచిత+రయంబునన్‌= తగిన వేగంతో; రథంబు= తేరు; 
నడపన్‌= నడపగా; ధనంజయుండు= అర్జునుడు; తనకున్‌+అడ్డంబు+ఐన= తనకు ఎదురైన; శూరసేన, సేనా, కాననంబు= 
శూరసేన దేశానికి సంబంధించిన సైన్యం అనే అరణ్యాన్ని; పటు, బాణ, పరంపర+అను= మిక్కుటమైన అమ్ముల సముదాయం 
అనే; మహా, వాత, వేగంబునన్‌= గొప్ప గాలియొక్క త్వరవలన; బడలుపడన్‌+చేయుచున్‌= నేలమట్టంగా పడేటట్లు చేస్తూ; కవిసినన్‌= 
ఎదుర్కొనగా; కని= చూచి; గాంగేయుండు= భీష్ముడు; ఎదిర్భి= ఎదుర్కొని; పేర్చి= విజృంభించి; డెబ్బది+ఏడు= డెబ్బైయేడు; 
క్రూర, నారాచంబులు= కఠినమైన బాణాలు; ఏసినన్‌= ప్రయోగించగా; అప్పుడు= ఆ సమయంలో; కూడుకొని= కలిసి; ద్రోణుండు; 
ద్రోణుడు; ఇరువదేనింటను= ఇరువది ఐదు(బాణాల)చేతను; శారద్వతుండు= కృపాచార్యుడు; ఏనూటను= ఐదువందల 
బాణాలతోనూ; వికర్ణుండు= వికర్ణుడు; మూ(టను= మూడు(బాణాలతో); శల్యుండు= శల్యుడు; తొమ్మిదింటను= తొమ్మిది 
బాణాలతోనూ; దుర్యోధనుండు= దుర్యోధనుడు; అణువది+నాల్షింటను= అరవై నాలుగు బాణాలతోనూ; రభస+ఉల్లాసంబునన్‌= 
సంరంభంతో కూడిన ఉత్సాహంతో; ఏసినన్‌= ప్రయోగించగా. 


తాత్పర్యం: ఆ విధంగా శ్రీకృష్ణుడు హితోపదేశం చేసి, రథం తగిన వేగంతో నడపాడు. అర్జునుడు తనకు 
అడ్డంగా వచ్చిన శూరసేన దేశానికి సంబంధించిన సేనలను అవలీలగా జయించాడు. అంత భీష్ముడు అర్జునుడిని 
ఎదిర్చి విజృంభించి డెబ్బె ఏడు కఠినబాణాలు ప్రయోగించాడు. భీష్ముడికి సాయంగా వచ్చి, ద్రోణుడు అర్జునుడిపై 
ఇరువది బాణాలు, కృపాచార్యుడు అయిదునూర్హ బాణాలు, వికర్ణుడు మూడింటిని, శల్యుడు తొమ్మిదింటిని, 
దుర్యోధనుడు అరవై నాల్గింటిని ఉద్వేగపూరితంగా ప్రయోగించారు. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అవి యెల్లను బైం గురియంగ | నవికలమూర్తి యగు ననిమిషాధిపతనయుం 
డవిరళ వర్షము మీ(దం । గవియంగా నొప్పు నగము కరణిం బొలిచెన్‌. 35 


ప్రతిపదార్థం: అవి+ఎల్లను= ఆ బాణాలు అన్నీ; పైన్‌= తనపైన; కురియంగన్‌= వర్షించగా; అవికలమూర్తి+అగు= చలించని 
దేహం కలిగినట్టి; అనిమిష+అధిప, తనయుండు= దేవేంద్రుడి కొడుకు- అర్జునుడు; అవిరళ+వర్షము= ఎడతెగని వాన; 
మీ6ందన్‌+కవియంగాన్‌+ఒప్పు= మీద కురిసేటప్పుడు శోభిల్లే; నగము, కరణిన్‌= కొండవలె; పొలిచెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: భీష్ముడూ, అతడికి తోడుగా వచ్చిన కౌరవ వీరులు అందరూ ప్రయోగించిన బాణాలు అన్నీ తనమీద 
పడినప్పుడు, ఎడతెగని వాన కురిసేటప్పుడు శోభిల్లే కొండవలె అర్జునుడు శోభిల్లాడు. 


వ. ఇట్లు సుస్థిరుండై. 36 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సుస్థిరుండు+ఐ= చలింపని వాడుగా నిలిచి. 
తాత్సర్యం: ఈ విధంగా చలించనివాడై. 


సీ, ఇరువదేనమ్ముల సురనదీనందను, । ద్రోణుని నటువది బాణములను, 
తొమ్మిది సునిశితాస్తమ్ములం గృపుని, । వికర్ణశల్యుల విశిఖత్రయముల, 
రారాజు నైదు నారసముల నొప్పించె । నప్పుడు గడంగి సాత్యకియు మత్స్య 
జనపాలకుండు ధృష్టద్యుమ్నుండును ద్రౌప । దీ సూనులును సుభద్రాసుతుండు 


తే _ భీష్మునకుం దోడుపడువారి బెట్టుదాంక | నతండు ఫల్లును నేంబది శితశరముల 
నేసి పేర్షిన( గౌరవు లెల్ల నార్వ । నుిక యాతండు కురుసేనం దథియ.. జొచ్చె. 37 


ప్రతిపదార్థం: ఇరువది+ఏను+అమ్ములన్‌= ఇరువది అయిదు బాణాలతో; సురనదీ, నందనున్‌= గంగకొడుకు అయిన భీష్ముడిని; 
అరువది+బాణములన్‌= అరువది అమ్ములతో; ద్రోణునిన్‌= ద్రోణుడిని; కృపునిన్‌= కృపాచార్యుడిని; తొమ్మిది, సునిశిత+అ స్ర్రమ్ములన్‌= 
తొమ్మిది వాడి అమ్ములతోనూ; విశిఖ, త్రయములన్‌= మూడేసి బాణాలతో; కర్ణ, శల్యులన్‌= కర్ణుడిని, శల్యుడిని; రారాజున్‌= 
రాజులకు రాజైన దుర్యోధనుడిని; ఐదు, నారసములన్‌= అయిదు బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో; 
కడ(గి= పూని; సాత్యకియున్‌= సాత్యకి; మత్స్య జనపాలకుండు= మత్స్య దేశానికి రాజైన విరాటుడు; ధృష్టద్యుమ్నుండును= 
ధృష్టద్యుమ్నుడూ; (ద్రౌపదీ, సూనులును= (ద్రౌపది కొడుకులును; సుభద్రా, సూనుండు= సుభద్ర కొడుకు అభిమన్యుడును; 
భీష్మునకున్‌+తోడు పడువారిన్‌= భీష్ముడికి సాయం చేసేవారిని; బెట్టు, తాంకన్‌= తీవ్రంగా ఎదుర్కొనగా; అతండు= ఆ భీష్ముడు; 
ఫల్లునున్‌= అర్జునుడిని; ఏ(బది,శిత, శరములన్‌+ఏసి= ఏభై వాడి బాణాలు ప్రయోగించి; పేర్చినన్‌= అతిశయించగా; కౌరవులు+ఎల్లన్‌= 
కురుసేనలోనివారు అందరూ; ఆర్వన్‌= పెద్ద ధ్వని చేయగా; ఉజక= లెక్క చేయకుండగా ; ఆతండు= అర్జునుడు; కురుసేనన్‌= 
కౌరవ సైన్యాన్ని; తజేయన్‌+చొచ్చెన్‌= సమీపించాడు. 


తాత్సర్యం: అప్పుడు పలువురు కౌరవవీరులు తన మీదకు వచ్చిపడి యుద్ధం చేసినా అర్జునుడు చలించలేదు. 
అర్జునుడు భీష్ముడిపై ఇరువది అయిదు బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడిపై అరవైబాణాలు వేశాడు. కృపుడిపై, 
వికర్షుడిపై, శల్యుడి పై మూడేసి అమ్ములు విసరాడు. రాజరాజు అయిన దుర్యోధనుడిని ఐదు బాణాలతో కొట్టాడు. 
ఆ సమయంలో అసహాయ శూరుడుగా భీష్ముడితో అతడికి తోడుగా వచ్చిన వీరులతోనూ అర్జునుడు 
పోరాడుతుండగా చూచి, పాండవ పక్షంలోని వీరులు సాత్యకి, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదీ పుత్రులు, 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 159 


అభిమన్యుడు అర్జునుడికి బాసటగా వచ్చి, భీష్ముడికి సాయం చేసేవారిని తాకారు. అప్పుడు భీష్ముడు అర్జునుడిని 
ఏభై బాణాలతో కొట్టగా, కౌరవులందరు సింహనాదాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. అర్జునుడు వారిని అందరినీ 
లెక్కచేయకుండా కౌరవసేనలోకి చొచ్చుకొని పోయాడు. 


వ. ఇట్లు క్రేడించి గాంగేయు డించి గాండీవి దనయరదంబు రయంబున. 38 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; క్రేడించి= లెక్క చేయకుండా ఉపేక్షించి; గాంగేయున్‌= భీష్ముడిని; డించి= విడిచిపెట్టి; 
గాండీవి= అర్జునుడు(గాండీవం అనే విల్లు తాల్చినట్టివాడు); తన+అరదంబున్‌= తన రథాన్ని; రయంబునన్‌= వేగంగా. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు భీష్ముడిని లెక్కచేయక, ఆతడిని విడిచిపెట్టి తన రథాన్ని వేగంగా. 


క. పటిపి రథికులను సూతుల । నఅకిన మైడుపడియుండె నానారథముల్‌ 
వెబిచటిచిరి కురువీరులు | పలిపలి యై మనబలంబు భయముం బొందెన్‌. 39 


ప్రతిపదార్థం: పజిపి= నడపి; రథికులను= రథంపై యుద్దం చేసే వీరులను; సూతులన్‌= సారథులను; నజకినన్‌= చంపగా; 
నానారథముల్‌= పెక్కు తేరులు; మైోడుపడి+ఉండెన్‌= మోడుపడిన చెట్టవలె కనుపించాయి; కురువీరులు= కురుసేనలోని 
వీరులు; పటీపటీ+ఐ= చెల్లా చెదరై; వెజ చజచిరి= భీతిచెందారు; మన+బలంబు= మన సైన్యం; భయమున్‌+పొందెన్‌= 
భయపడింది. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు భీష్ముడిని సరకుగొనక, ఆతడిని విడిచిపెట్టి తన రథాన్ని వేగంగా తోలించి 
కౌరవసేనమీద విజృంభించాడు. రథికులను సంహరించాడు, సారథులను చంపివేశాడు, రథాలు (మోడులవలె 
కన్పించాయి. కౌరవ వీరులు చెల్లాచెదరైనారు. మనసైన్యం భయపడింది. 


వ. అట్టియెడ నీ కొడుకు నీ తండ్రితో నిట్లనియె. 40 


పతిపదార్లం: అట్లి+ఎడన్‌= ఆ సమయంలో; నీ కొడుకు= దుర్వోధనుడు; నీ తండ్రితోన్‌= భీష్యుడితో; ఇట్లు+అనియెన్‌= ఈ 
Ee వ అర లీ 8 క్రి పై 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో నీ కొడుకైన దుర్యోధనుడు నీ తం(డ్రిఅయిన భీష్ముడితో ఈ విధంగా అన్నాడు: 


చ. తన భుజసార మేర్పడంగ దర్పితుడై మనయందు జేయంగ 
ల్లిన నృపకోటి నెల్ల నవలీలమెయిన్‌ మును మించి త్రుంచె న 
ర్హునుం డదె నీవు సూడ ననురూపమె నీ కిది? మున్ను కర్టు భం 
డనము దొలంగ జేసి తకటా! యిటు లొప్పరికింప( బాడియే? 41 


ప్రతిపదార్థం: అర్జ్హునుండు= అర్జునుడు; అదె= అదిగో; నీవు+చూడన్‌= నీవు చూస్తూ ఉండగనే తన, భుజ, సారము+ఏర్పడంగన్‌= 
తన పరాక్రమం సుస్పష్టంగా వెల్లడి కాగా; దర్పితుడు+ఐ= గర్వం కలవాడై; మన+అందున్‌= మన సేనలో; చేయన్‌+కల్గిన= 
పోరాటం చేయగల్లిన; నృప+కోటిన్‌+ఎల్లన్‌= రాజుల సమూహాన్ని అంతటినీ; అవలీల+మెయిన్‌= సులువుగా; మును, మించి, 
'త్రుంచెన్‌= ముందు అతిశయించి సంహరించాడు; నీకున్‌+ఇది= నీ కనుల యెదుట ఈ విధంగా జరగటం; అనురూపము+ఎ?= 
తగినదేనా?; మున్ను= లోగడ; కర్గున్‌= కర్ణుడిని; భండనము= యుద్దం; తొలంగన్‌+చేసితి(వి)= విడిచి పోయేటట్టుగా చేశావు; 
అకటా!= అయ్యో!; ఇటులు= ఈ విధంగా; ఒప్పరికింపన్‌= ఉపేక్షించటం; పాడియే?= న్యాయమా? 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అదిగో! అర్జునుడు నీవు చూస్తుండగా తన పరాక్రమం స్పష్టంగా వెల్లడికాగా గర్వంతో మనవైపు 
పోరాడగల్లిన రాజులందరినీ అవలీలగా మునుముపట్టి చంపినాడు. నీ కిదిసమ్మతమా! కర్లుడిని యుద్దంచేయకుండాచేసి 
అకటా ఈ విధంగా ఉపేక్షించడం నీకు న్యాయమా? 


వ. అనినవినియనిమిషనదీ నందనుం 'డితం డింత యొప్పని పల్కువల్మునే? యని మనంబునం గుత్సించుచు 
బీభత్సు దెసకు నడరుటయు, దుర్యోధన వికర్ణులు వలపటను గురుపుత్రుండు దాపటను గూడుకొని యా 
క్రీడిపై( బటు శరపరంపరలు పరంగించి; రతనికి నన్నలు. దమ్ములు బాసట యయి కడంగి కవిసి రిట్లు 
దొరలు దలపడిన నిరువాంగును జిందమ్ములు గర్జిల్ల సందడికయ్యంబుగా( బెనంగిన గాండీవి గాంగేయు 
లొండొరుల చండబాణంబుల( ద్రుంచుచు వర్మంబులు సించుచు నొకళ్ళొకళ్ళ వెలిమావులం బడగలం 
దాక నేయుచుం జేరి పోరు సమయంబున. 42 

ప్రతిపదార్థం: అనినన్‌+విని= (అని దుర్యోధనుడు చెప్పగా ఆలకించి); అనిమిష+నదీ+నందనుండు= గంగకొడుకు-భీష్ముడు; 
ఇతండు= (దుర్యోధనుడు); ఇంత+ఒప్పని,పల్కు= ఇంతగా సరిగాని మాట; పల్కును+ఏ?= అంటాడా?; అని= అని; 
మనంబునన్‌= మనస్సులో; కుత్సించుచున్‌= చెడ్డ బాధ పొందుతూ; బీభత్సు,దెసకున్‌= అర్జునుడు ఉన్న వైపునకు; అడరుటయున్‌= 
విజృంభించగా; దుర్యోధన+వికర్ణులు= దుర్యోధనుడు, వికర్ణుడు; వలపటను= కుడివైపున; గురుపుత్రుండు= _ గురువైన 
ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ; దాపటను= ఎడమవైపున; కూడుకొని= కలిసి; ఆ క్రీడిపైన్‌= ఆ అర్జునుడి పై; పలు, శర,పరంపరలు= 
మిక్కుటమైన అమ్ముల సముదాయాలు; పరంించిరి= ప్రయోగించారు; అతనికిన్‌= ఆ అర్జునుడికి; అన్నలున్‌+తమ్ములున్‌= 
సహోదరులు; బాసట+అయి= తోడు అయి; కడంగి= పూని; కవిసిరి= (శత్రువులపై) విజృంభించారు; ఇట్టు= ఈ రీతిగా; దొరలు, 
తలపడినన్‌= ప్రభువులు డీకొనగా; ఇరువాగును= ఇరువైపుల; చిందమ్ములు= శంఖాలు; గర్జిల్లన్‌= పెద్ద ధ్వని చేయగా; 
సందడి+కయ్యంబుగాన్‌= సంకుల సమరంగా; పెనంగినన్‌= పోరాడగా; గాండీవి, గాంగేయులు= అర్జునుడు, భీష్ముడు; 
ఒండు+ఒరులన్‌= పరస్పరం (ఒకరిపై ఇంకొకరు వేసే; చండ+బాణంబులన్‌= తీవ్రమైన అమ్ములను; (త్రుంచుచున్‌= నడుమ 
నరకుచు; వర్మంబులు= కవచాలు; చించుచున్‌; ఒకళ్ళొకళ్ళ= ఒక్కొకళ్ళ, వెలిమావులన్‌ పడగలన్‌= తెల్ల గుర్రాలను, జెండాలను; 
తా(కన్‌+ఏయుచున్‌= తాకేటట్టుగా (బాణాలు) వేస్తూ; చేరి= సమీపించి; పోరు సమయంబునన్‌= యుద్దం చేసేటప్పుడు. 


తాత్సర్యం: ఆ విధంగా దుర్యోధనుడు అధిక్షేపించగా, “ఇతడు ఇటువంటి అనుచితమైన మాటలంటాడా? అని 
భీష్ముడు తన మనస్సులో నొచ్చుకొన్నాడు. వెంటనే భీష్ముడు అర్జునుడు ఉన్న చోటికి తన రథాన్ని తరలించాడు. 
దుర్యోధనుడు, వికర్ణుడు భీష్ముడికి కుడివైపున చేరారు. అశ్వత్హాము ఎడమవైపున చేరాడు. వారు అందరూ 
అర్జునుడిపై అమ్ములు ప్రయోగించారు. అర్జునుడికి తోడుగా అతడి అన్నదమ్ములు చేరారు. ఈ విధంగా 
ఇరుపక్షాలలోని వీరులు శంఖాలు పూరించి ఉత్సాహంతో యుద్దం చేశారు. అది దొమ్మియుద్దంగా పరిణమించింది. 
భీష్ముడూ, అర్జ్హునుడూ ఒండొరులపై వాడి అమ్ములు ప్రయోగించుకొన్నారు. ఒకరు ఇంకొకరి గుర్రాలను 
జెండాలను బాణాలతో కొట్టారు. ఆ సమయంలో. 


విశేషం: మహాభారత యుద్దంలో “సందడి కయ్యము” అనగా ఇరు పక్షాలలోని వీరులు ఒకరిపై ఒకరు వివక్షలు లేకుండా 
బాణాలు ప్రయోగించి యుద్దం చేయటం. ద్వంద్వ యుద్దం అనగా ఒక వీరుడు మరొక వీరుడితో పోరాడటం. ఆ పోరాటంలో 
ప్రక్క యోధులు జోక్యం కల్పించుకోరు. ఇది అలనాటి కట్టుబాటు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 161 


తే. ఆపగానందనుండు మురారి యురము । బాణవితతిని భేదింప శోణితమునం 
దో(గి యత. డొప్పె. దలిరాకు దుటి(గలింప । మెజియు నవపారిజాతంబు తెటి(గు దాల్చి. 43 


ప్రతిపదార్థం: ఆపగా, నందనుండు= నదీపుత్రుడు(భీష్ముడు); మురారి+ఉరమున్‌= శ్రీకృష్ణుని వక్షస్థలాన్ని; బాణ వితతిని= 
అమ్ముల సముదాయంతో; భేదింపన్‌= గాయం చేయగా; అతండు= ఆ శ్రీకృష్ణుడు; శోణితమునన్‌+దోంగి= నెత్తుటిలో తడిసి; 
తలిరాకు= చిగురాకు; తుజంగలింపన్‌= పొటమరించగా; మెజయు= (ప్రకాశించే; నవ, పారిజాతంబు, తెఖు(గు+తాల్సి= నూత్నమైన 
పారిజాత వృక్షంతీరు ధరించి; ఒప్పెన్‌= శోభిల్లాడు. 


తాత్సర్యం: భీష్ముడు అనేక బాణాలు ప్రయోగించి అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడి వక్షస్థలం ఛేదించాడు. 
అప్పుడు శ్రీష్ణుడు రక్తంతో తడిసి, ఎర్రని చిగురుటాకులతో శోభిల్లే నవ పారిజాత వృక్షంవలె వెలుగొందాడు. 


విశేషాలు: 1. మురారి= ముర+అరి= మురుడు అనే రాక్షసుడికి శత్రువు- విష్ణువు, విష్ణువు అవతారం శ్రీకృష్ణుడు. 2. సారథిని 
సంరక్షించుకోవలసిన బాధ్యత రథికుడిదే. భీష్ముడు శ్రీకృష్ణుడిని వక్షస్థలం ఛేదించటం అంటే - అది అతడు సాధించిన 
ఘనకార్యంగానే చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు, సారథి. నిరాయుధుడు. రాయబారిగా సంధికై యత్నించి, తాను ఆయుధం ధరించనని 
ప్రతిజ్ఞ చేసినవాడు. రెండవనాటి యుద్దంలో శ్రీకృష్ణుడు గాయపడ్డాడు. మూడవనాడు శ్రీకృష్ణుడు, ప్రతిజ్ఞాభంగం చేసికొని, 
చక్రధారియె భీష్ముడిపైకి ఉరికాడు. శ్రీకృష్ణుడి (ప్రతిజ్ఞా భంగానికి ఇది పునాదియై పూర్వరంగం సృష్టించింది. 
క కనుగొని కోపంబున న । ర్లునుం డమరనదీ తనూజు సూతుని నొప్పిం 

చిన నాత( డతని య । రదము మునుగంగా. జేసి బాణముల వెల్లువలన్‌. 44 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి= (శ్రీకృష్ణుడు గాయపడటం చూచి); కోపంబునన్‌= ఆగ్రహంతో; అర్జునుండు= అర్జునుడు; 
అమర నదీ, తనూజు, సూతునిన్‌= గంగానది కొడుకు భీష్ముడి రథసారథిని; నొప్పించినన్‌= బాణాలతో కొట్టగా; ఆత(డు= ఆ 
భీష్ముడు; అతని+అరదము= అర్జునుడి తేరును; బాణముల+వెల్టువలన్‌= అమ్ముల వరదలతో; మును(గంగన్‌+చేసెన్‌= 
మునిగిపోయేటట్టు చేశాడు. 


తాత్సర్యం: భీష్ముడు ఆ విధంగా తన రథసారథియైన శ్రీకృష్ణుడిని గాయపరచటం చూచి అర్జునుడు ఆగ్రహంతో 


భీష్ముడి సారథిని నొప్పించాడు. భీష్ముడు గూడ అర్జునుడి రథం కనిపించకుండా అమ్ముల వరదలలో- 
మునిగిపోయేటట్టు చేశాడు. 


క ఆవెల్లువ శరజిహ్వల(। ద్రావి ధనంజయ మహాగ్ని దరికొని కవియం 

గా వెగ డొందెడు కురుబల । దావము శాంతనవు( డంబుదము క్రియ. గాచెన్‌. 45 
ప్రతిపదార్థం: ధనుంజయ-మహా+అగ్ని= అర్జ్హునుడనే గొప్పు అగ్ని; ఆ-వెల్లువన్‌= ఆ(బాణ) (ప్రవాహాన్ని; శర-జిహ్యలన్‌= 
బాణాలనెడి నాలుకలతో; (త్రావి= (త్రాగి; దరికొని= సమీపించి; కవియంగాన్‌= చుట్టుముట్టగా; వెగడు+ఒందెడు= భయపడునట్టి; 


కురుబల దావమున్‌= కౌరవసేన అనెడి కార్చిచ్చును; శాంతనవుండు= భీష్ముడు; అంబుదము (క్రియన్‌= మేఘంవలె; కాచెన్‌= 
రక్షించాడు. 


తాత్సర్యం: భీష్ముడు ప్రయోగించిన బాణాల వరదను అర్జునుడు అనే మహాగ్ని బాణాలనే జిహ్య్వలతో త్రాగి 
వెలుగొందింది. ఆ అగ్ని కురుసేనలను కార్చిచ్చువలె బాధించింది. అయితే భీష్ముడు మేఘం వలె బాణవర్షం 
కురిపించి ఆ కార్చిచ్చు నుండి కారవసేనలను రక్షించాడు. 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. ఈ పర్వంలో రూపకాలంకారాన్ని, ఉపమాలంకారాన్ని ప్రయోగించి తిక్కన - భీష్మార్డునుల యుద్ద 

కౌశలాన్ని అభివర్లించాడు. అర్జునుడు-మహాగ్ని వంటివాడయితే, భీష్ముడు - మేఘంవలె ఆ అగ్నిని ఆర్పగలిగాడు. 

వ. ఇత్తెజంగున నెక్కువ దక్కునలు లేక యక్కజంబుగాం బోరువారిం జారణ సిద్ధ గంధర్వాదులు గనుంగొనుచుండి 
తమలో నిట్లనిరి: 46 


ప్రతిపదార్థం: ఈ+4తెబంగునన్‌= ఈ రీతిగా; ఎక్కువ+తక్కువలు+లేక= సరిసమానంగా; అక్కజంబుగాన్‌= ఆశ్చర్యకరంగా; పోరు 
వారిన్‌= యుద్దం చేసేవారిని(భీష్ముడిని-అర్జునుడిని); చారణ, సిద్ద, గంధర్వ+ఆదులు= చారణులు, సిద్దులు, గంధర్వులు 
మున్నగువారు; కనుంగొనుచుండి= చూస్తూ; తమలోన్‌= వారిలో వారు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అనుకొన్నారు. 
తాత్పర్యం: ఈ రీతిగా, ఒకరికి ఒకరు తీసిపోకుండా, గొప్ప సమయుద్దం చేసే భీష్ముడిని, అర్జునుడిని వేల్పు 
తెగలకు చెందిన వారు చూచి తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 


విశేషం: లోకోత్తరమైన ప్రతాప ప్రాభవాలు ప్రదర్శించినవారి కీర్తిని పొగడుతూ వేల్పు తెగలకు చెందిన చారణులు సిద్దులు గంధర్వులు 
గానం చేస్తారని పురాణకథనం. కవి సమయం. 
ఉ.  ఒండొరు చండవిక్రమము లోర్లురు వీరల కాక వీరితో 

నొండొకరుండు మార్కొనంగ నోపునె? పూని కృతాంతు(డైన నా 

ఖండలు. డైన నివ్విధపు( గయ్యము లెక్కడ నైనం గంటిమే! 

పాండవ కౌరవోత్తముల బాహు విలాసము లిట్టులుండునే!' 47 


ప్రతిపదార్థం: ఒండు+ఒరు= ఒకరొకరు; చండ,విక్రమములు+ఓర్తురు= తీవ్రమైన పరాక్రమాలను సహించగలరు; వీరల+కాక= 
వీరులు ఇర్వురు కాకుండా; వీరితోన్‌= (ఈ భీషు డితో, అర్జునుడితో); ఒండు+ఒకరుండు= మరి ఇంకొకడు; మార్కొనంగన్‌+ఓపునె?= 
యుద్దం చేయటానికి సమర్ధుడు ఉన్నాడా?; పూని= కడగి; కృతాంతుండు+ఐనన్‌= యముడే కావచ్చు; ఆఖండలుడు+ఐనన్‌= 
దేవేంద్రుడే కావచ్చు; ఇవ్విధపు+కయ్యములు= ఈ రీతిని జరిగే యుద్దాలు; ఎక్కడన్‌+ఐనన్‌= ఏ స్థలంలో అయినా; కంటిమే?= 
చూశామా?; పాండవ, కౌరవ+ఉత్తముల,బాహు, విలాసములు= పాండవులలో శ్రేష్ణుడైన అర్జునుడి యొక్కయు, కౌరవులలో (శ్రేష్టుడైన 
భీష్ముడి యొక్కయు పరా(క్రమ ప్రాభవాలు; ఇట్టులు= ఈ రీతిగా; ఉండున్‌+ఏ?= ఉంటాయా? 

తాత్సర్యం: “ఈ భీష్ముడు, అర్జునుడు ఒకరికి ఒకరు ద్నీటైనవారు. ఇతరులు వీరితో సమానులు లేనే లేరు. 
భీష్ముడితో పోరాడగలవాడు అర్జునుడు ఒక్కడే. అట్లే అర్జునుడితో యుద్దం చేయగల సమర్ధుడు మరి భీష్ముడు 
ఒక్కడే. వీరితో యముడుగాని దేవేంద్రుడుగాని యుద్దం చేయలేడు. పాండవోత్తముడైన అర్జునుడి పరాక్రమం, 
కౌరవ (ప్రముఖుడైన భీష్ముడి పరాక్రమం ఇంత గొప్పగా ఉంటాయని అనుకొన్నామా?' 


ధృష్టద్యుమ్ను ద్రోణాచార్యుల యుద్దము (సం. 6-49-1) 


వ. అనియగ్గించిరంత మార్తాండుండు గగనమధ్యవర్తియయ్యె; నప్పుడు ధృష్టద్యుమ్నుండు ద్రోణాచార్యు పయిం 

గవిసిన నతండు. 48 
ప్రతిపదార్థం: అని+అగ్గించిరి= అని పొగడారు; అంతన్‌= పిదప; మార్తాండుండు= సూర్యుడు; గగన,మధ్యవర్తి+ అయ్యెన్‌= 
ఆకాశంలో మధ్యకు చేరాడు; అప్పుడు= ఆ మధ్యాహ్న కాలంలో; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; ద్రోణాచార్యు, పయిన్‌= 
గురువైన - (ద్రోణుడి పై; కవిసినన్‌= తాకగా; అతండు= ద్రోణుడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 163 


తాత్సర్యం: ఆ విధంగా చారణులు, సిద్దులు, గంధర్వులు భీష్ముడిని, అర్జునుడిని ప్రశంసించారు. అంతలో 
- మధ్యాహ్నం అయింది. ఆకాశమధ్యంలో సూర్యుడు (ప్రకాశించాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడిని 
మార్కొన్నాడు. 
తే. సూతు నొక్కవాలమ్మున స్రుక్క నేసి । యశ్వముల నాలుగింట నుబ్ద్బడ(గ( జేసి, 

సిడము నడిమికి వెస( ద్రుంచె వెడ(దవాతి । దొడ్డ తూపునం గురుసేన దొంగలింప. 49 
ప్రతిపదార్థం: సూతున్‌= సారథిని(ధృష్టద్యుమ్నుడి సారథిని); వాలు+అమ్మునన్‌= వాడి బాణంతో; (స్రుక్కన్‌+ఏసి= నొవ్వచేసి; 
అశ్వములన్‌= గుర్రాలను; నాలుగింటన్‌= నాలుగు బాణాలతో; ఉబ్బు+అడ(గన్‌+చేసి= అతిశయం అణగగొట్టి; వెసన్‌= వేగంగా; 
సిడమున్‌= జెండా; నడిమికిన్‌= మధ్యకు; వెడద, వాతి, దొడ్డ+తూయపునన్‌= నిడివి నోరుగల గొప్ప బాణంతో; కురుసేన= కౌరవ 
సైన్యం; తొంగలింపన్‌= అతిశయించగా; త్రుంచెన్‌= విరుగగొట్టాడు. 
తాత్పర్యం: ద్రోణుడు విజృంభించి, ధృష్టద్యుమ్నుడి సారథిని ఒక్క బాణంతో నొవ్వచేశాడు. నాలుగు బాణాలతో 
గుర్రాలను పడగొట్టాడు. ఒక పెద్ద బాణంతో జెండాను మధ్యకు రెండు ముక్కలు చేశాడు. కౌరవసేన ఉత్సాహంతో 
ఉరకలు వేసింది. 
క. ఆ ధృష్టద్యుమ్నుండు స । క్రోధుండై బాణవితతి గురిసిన దృఢ సం 

వేధం బగు నారస మ । య్యోధాగ్రణి యేసి నజకె నుక యతండున్‌. 50 
ప్రతిపదార్థం: ఆ+ధృష్టద్యుమ్నుండు; సక్రోధుండు+ఐ= కోపంతో కూడినవాడై; బాణ+వితతిన్‌= అమ్ముల సముదాయాన్ని; కురిసినన్‌= 
వర్షించగా; ఆ+యోధ+అగ్రణి= వీరులలో ్రేష్టుడు(ద్రోణుడు); దృఢసంవేధంబు+అగు= గట్టిగా పీడించే శక్తిగల; నారసము= బాణం; 
ఏసి= ప్రయోగించి; నజకెన్‌= తునియలు చేశాడు. అతండున్‌= (ఆ ధృష్టద్యుమ్నుడు); ఉజక= లెక్కచేయక; (మోది పద్యంతో అన్వయం.) 
తాత్సర్యం: ఆ ధృష్టద్యుమ్నుడు ఆగ్రహించి ద్రోణాచార్యుడిపై బాణాలవాన కురిపించాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి పై 
గొప్ప బలమైన బాణాలు ప్రయోగించాడు. [ద్రోణుడు వేసిన బాణాలను ధృష్టద్యుమ్నుడు తునియలు చేశాడు. 
కు ఆచార్యు( దీవ్ర ఘన నా । రాచము లేయంగ. ద్రుంచె గ్రక్కున; నవి వ 

మై చెడిపోయిన నార్జెం | జూచి భవద్దలము. బాండుసుతసైన్యంబున్‌. 51 
ప్రతిపదార్థం: ఆచార్యున్‌= గురుడిని(ద్రోణుడిని); తీవ్ర, ఘన,నారాచములు= వాడిమిగల గొప్ప బాణాలు; ఏయంగన్‌= 
ప్రయోగించి; కొట్టగా, (ద్రోణుడు); గ్రక్కునన్‌= వెంటనే; (త్రుంచెన్‌= ఖండించాడు; అవి= ఆ వాడి వేడి గల అమ్ములు; వమ్ము+ఐ= 
వ్యర్థాలై; చెడిపోయినన్‌= పాడైపోవగా; చూచి= అరసి; భవత్‌+బలమున్‌= నీ సేన; పాండుసుత+ సైన్యంబున్‌= పాండవుల సేన; 
ఆర్బెన్‌= పెద్ద పెట్టున ధ్వని చేశాయి. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిపై మిక్కిలి వాడిమి గల గొప్ప బాణాలు ప్రయోగించాడు. ద్రోణుడు 
ఆ బాణాలను అన్నిటినీ ఖండించాడు. అట్టి గొప్ప అమ్ములు వమ్మైపోవటం చూచి, కౌరవసేన పాండవసేన పెద్దపెట్టున 


నినాదాలు చేశాయి. 


నిశేషం: ఆచార్యుడు అనగా గురువు అని అర్థం. అయితే ఆచార్య శబ్దం ద్రోణుడికి సార్థకమైన బిరుదుగా సమకాలీన సమాజంలో 
ప్రచారానికి వచ్చింది. ఆచార్యుడు అన్నా, గురుడు అన్నా, ధనుర్విద్యా గురుడు అన్నా అర్థం- [ద్రోణుడే మహాభారతంలో. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ద్రోణుండలిగి శరాసనంబు ద్రుంచిన . 52 
ప్రతిపదార్థం: (ద్రోణుండు= ద్రోణుడు; అలిగి= కోపించి; శర+అసనంబున్‌= విల్లును; (త్రుంచినన్‌= ఖండించగా. 
తాత్సర్యం: (ద్రోణుడు కోపించి ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించివేయగా. 


ఆ. పార్షతుండు శక్తిం బరంగింప నతండు ము । త్తునియ( జేసి మటియు ద్రుపదసుతు(డు 
పెక్కుశక్తు లొక్కపెట్ట వైచినం దును । మాడె రయము మెజియ నగ్గురుండు. 53 


ప్రతిపదార్థం: పార్షతుండు= (పృషతుని వంశీయుడు) ధృష్టద్యుమ్నుడు; శక్తిన్‌= శక్తి అనే పేరుగల ఒక గొప్ప ఆయుధాన్ని; 
పరంగింపన్‌= ప్రయోగించగా; అతండు= (ద్రోణుడు); ముత్తునియన్‌= మూడు చిన్న చిన్న ముక్కలు; చేసెన్‌= చేశాడు; మజీయున్‌= 
ఇంకను; (ద్రుపద+సుతు(డు= [ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు; పెక్కు+శక్తులు= అనేక శక్తులను; ఒక్క+పెట్టన్‌= ఒకేసారి; 
వైచినన్‌= ప్రయోగించగా; ఆ+గురుండు= ఆ గురుడు ద్రోణుడు; రయము+మెజయన్‌= వేగం వెలుగొందేటట్టుగా (శీఘ్రముగా); 
తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిపై 'శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు ఆ శక్తి ని మూడుముక్కలుగా 
చేశాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు ఎన్నో శక్తులను ద్రోణుడిపై ప్రయోగించాడు. ఆ శక్తులను అన్నిటినీ ద్రోణుడు 
ఖండించాడు. 


విశేషం: 1. మహాభారత యుద్ధకాలంలో శక్తి అనే ఆయుధ విశేషం గూర్చి పలుచోట్ల వర్షన ఉన్నది. పేరును బట్టే అది 
బాణం కంటె గొప్పది అని చెప్పవచ్చును. కర్గుడి సహజ కవచ కుండలాలు మాయాబ్రాహ్మణ వేషంలో దానంగా పరి(గ్రహించిన 
దేవేంద్రుడు ప్రత్నామ్నాయంగా శక్తి అనే ఆయుధ విశేషం అతడికి ఇచ్చాడు. దీనినిబట్టి “శక్తి” ఎంతటి గొప్ప ఆయుధమో 
ఊహించవచ్చును. 


తే.  పృషతపాత్రుండు గద వైవ( బిడుగు( బోలె | నడరునెడం బొడిగాం జేసి నస్త్రగురుండు 
భల్లముల గట్టి మైమటు వెల్ల జించి । యతని నెత్తుటిలో ముంచె శితశరముల. 54 


ప్రతిపదార్థం: పృషత+పౌత్రుండు= పృషతుడి మనుమడు - ధృష్టద్యుమ్నుడు; గద= గద అనే ఆయుధాన్ని; వైవన్‌= విసరగా; 
(అది); పిడుగు+పోలెన్‌= పిడుగువలె; అడరు+ఎడన్‌= భయంకరంగా విజృంభించే సమయంలో; అస్త్ర గురు(డు= ద్రోణుడు; 
(దానిని= ఆ గదను); పొడిగాన్‌+ చేసెన్‌= అణువులుగా ఖండించాడు.(అంతేకాక); భల్లములన్‌= ఈటె బాణాలతో; 
మైమణువు+ఎల్లన్‌= కవచాన్ని అంతటినీ; చించి= ఖండించి; అతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; శిత శరములన్‌ =వాడి బాణాలతో; 
నెత్తుటిలోన్‌+ముంచెన్‌= రక్తంలో తడిపి వేశాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడిపై గద విసరాడు. పిడుగువలె మీదకు వచ్చే ఆ గదను ద్రోణుడు 
పొడి పొడి చేశాడు. అంతేకాక ఈటె బాణాలలో ధృష్టద్యుమ్నుడి కవచం ఛేదించి, వాడి బాణాలు ప్రయోగించి 
ఆతడిని నెత్తుటిలో ముంచివేశాడు. 


విశేషం: గద - ఆయుధ విశేషం. బాణం కంటె బలవత్తరమైనదే. అయితే “శక్తి - గదకంటె కూడా గొప్పది. గద - ఆకారరేఖలు 
నేటివారికి తెలిసినట్టివే కాని “శక్తి స్వరూప స్వభావాలు ఊహకు అందనట్టివే. 


భీష్మపర్వము న్‌ ద్వితీయాశ్వాసము 165 


ఉ. బండొక చాప మెత్తికొని యుగ్రత నా పృషతాన్వయాగ్రగ 

ణ్యుం డడరించు నారసము లుచ్చి చనంగ గురుండు గ్రొవ్విరుల్‌ 

నిండిన కింశుకంబు రమణీయత. జూడంగ నొప్పి వాని వి 

ల్వెండియు రెండు సేసి యవలీల హయంబుల సూతు( జంపినన్‌. 55 
ప్రతిపదార్థం: ఒండు+ఒక= ఇంకొక; చాపము= విల్లు; ఎత్తికొని= తీసికొని (గ్రహించి; ఆ పృషత+అన్వయ+అగ్రగణ్యుండు= 
ఆ పృషతుని వంశంలో మొదట పరిగణించ దగినవాడు- ధృష్టద్యుమ్నుడు; అడరించు= ప్రయోగించే; నారసములు= బాణాలు; 
ఉచ్చి చనంగన్‌= చీల్చుకొనిపోగా; గురుండు= ద్రోణాచార్యుడు; క్రొవ్విరుల్‌-(క్రొత్త+విరుల్‌= కొత్తగా పూచిన పూవులు; నిండిన= 
దట్టంగా వ్యాపించిన; కింశుకంబు+రమణీయతన్‌= చిలుకముక్కురంగు పువ్వులు పూచే మోదుగు వృక్షంయొక్కఅందంతో; 
చూడంగన్‌+ఒప్పి= చూచేందుకు శోభిల్లి;ి వాని= ఆ ధృష్టద్యుమ్నుడి; విల్‌= ధనుస్సును; వెండియున్‌= మరల ఇంకోసారి; 
రెండు+చేసి= ఖండించి; అవలీలన్‌= సులువుగా; హయంబులన్‌= గుర్రాలను; సూతున్‌= రథసారథిని; చంపినన్‌= చంపగా. 


తాత్సర్యం: ఒకసారి (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించాడు. ఇంకో విల్లు ఎత్తుకొని ధృష్టద్యుమ్నుడు అమ్ములు 
వేయగా, [ద్రోణుడు గాయపడ్డాడు. ఆ గాయాలలో నుండి నెత్తురు పైకి స్రవించి వచ్చింది. అప్పుడు [ద్రోణుడు 
(కొత్త పూవులు పూచిన మోదుగ చెట్టువలె అందంగా కనుపించాడు. అయితే (ద్రోణుడు ఇంకోసారి ధృష్టద్యుమ్నుడి 
విల్లు ఖండించి, అతడి రథసారథినీ గుర్రాలను సంహరించాడు. 


విశేషం: కింశుక వృక్షం= మోదుగుచెట్టు. దాని పువ్వులు చిలుక ముక్కు రంగువలె ఎర్రగా ఉంటాయి. 


మ.  విరథుండై పొలివోని బంటుతనమున్‌ వేగంబు నొప్పంగ బి 
ట్టరదంబున్‌ డిగునప్పు చేతిగద నుగ్గెరాల నేసెన్‌ ధను 
ర్గురు6 డవ్వీరుండు వాలునుం బలుకయున్‌ ఘోరాకృ్ళతిం బుచ్చికొం 
చు రయంబార. గడంగి బె ట్టడర సంక్షోభించె నీ సైన్యముల్‌. 56 


ప్రతిపదార్థం: విరభుండు+ఐ= రథం లేనివాడై; పొలి+పోని+బంటుతనమున్‌= మొక్కవోని పరాక్రమంతో; వేగంబున్‌= తీవ్రతా; 
ఒప్పంగన్‌= శోభిల్లగా; బిట్టు= మిక్కుటంగా; అరదంబున్‌+డిగు+అవ్లు= తేరునుండి [క్రిందికి దిగే సమయంలో; చేతి+గద= చేతిలో 
ఉన్న ఆయుధ విశేషం- గద; నుగ్గు+ఐ= పొడి పొడి అయిపోయి; రాలన్‌= (క్రింద పడేటట్టుగా; ధనుస్‌+గురుండు= ధనురాచార్యుడు- 
ద్రోణుడు; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు; ఆ+వీరుడు= ధృష్టద్యుమ్నుడు; వాలునున్‌+పలుకయున్‌= కత్తి,డాలు; ఘోర+ఆకృతిన్‌= 
భయంకరమైన రూపంతో; పుచ్చికొంచున్‌= పట్టుకొంటూ; రయంబు+ఆరన్‌= వేగంగా; కడంగి= పూని; బెట్టు+అడరన్‌= 
మిక్కుటంగా విజృంభించగా; నీ సైన్యముల్‌= నీ సేనలు (కౌరవ సైన్యాలు); సంక్షోభించెన్‌= వ్యాకుల తచెందాయి. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు - ధృష్టద్యుమ్నుడిని విరథుడిని చేశాడు. కాని ధృష్టద్యుమ్నుడు జంకు గొంకులు 
లేకుండగా పరాక్రమోపేతుడై గద చేబూని (క్రిందికి దూకుతుండగా, ద్రోణుడు ఆ గదను నుగ్గు నుగ్గు చేశాడు. 
అయినా, ఆ మహావీరుడు - ధృష్టద్యుమ్నుడు - కత్తి డాలు పట్టుకొని నేలమీదికి ఉరికి - విజృంభించాడు. ఆతని 
రౌద్రాకృతి చూచి కౌరవ సైన్యం గజగజ వణకిపోయింది. 


క గురు(డనునురుతరగిరి ని । ష్టుర భంగిం బుట్టి వచ్చు సునిశితబాణో 
త్మరచండవేగనదికి నె । దురు చన రాదయ్యె నపుడు ద్రుపదసుతునకున్‌. 57 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురుండు+అను= (ద్రోణాచార్యుడు అనే; ఉరుతర, గిరి= గొప్ప కొండ; నిష్ణురభంగిన్‌+పుట్టి,వచ్చు= కఠినరీతిలో 
ఉద్భవించి వచ్చే; సునిశిత బాణ+ఉత్కర చండవేగ నదికిన్‌= మిక్కిలి వాడియెన అమ్ముల సముదాయం అనే గొప్ప వేగంతో 
కూడిన ఏటికి; అపుడు= ఆ సమయంలో; ద్రుపద సుతునకున్‌= (ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడికి; ఎదురు చన 
రాదు+అయ్యెన్‌= ఎదురుగా వెళ్ళటానికి శక్యం కాలేదు. 

తాత్పర్యం: ద్రోణాచార్యుడి ధాటికి, ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. (ద్రోణుడు ఒక పెద్ద కొండవలె ఉన్నాడు. 
అతడు ప్రయోగించే బాణాలు కొండనుండి అతివేగంతో క్రిందికి దూకే నదివలె ఉన్నాయి. ఆ ఏటికి ధృష్టద్యుమ్నుడు 
ఎదురీదలేకపోయాడు. 


విశేషం: అలం: రూపకం. గురుడు ఉపమేయం. ఉరుతరగిరి - ఉపమానం. చండవేగనది - ఉపమానం. సునిశిత బాణోత్కరము 
- ఉపమేయం. పెద్ద కొండనుండి ప్రవహించే నదికి ఎవరు ఎదురేగగలరు? 
కొందరు ఇట్టా అన్వయం చెప్పారు: ఇందు గురుండు ఉరుతరగిరి. అది ధృష్టద్యుమ్నుడి సునిశిత బాణోత్కర మనెడి 
చండవేగ నదికి ఎదుర్కొనరానిదయింది. 
క గతి గుందియుం బైం దొర౮ెడు । శితశరములు పలక జడియణజేయుచు ద్రుపద 
క్షితిపతిసుతుండు మెజియంగ | నతిరయమున ననిలతనయు( దద్దము సాచ్చెన్‌. 58 


ప్రతిపదార్థం: గతి= గమనము - వేగము; కుందియున్‌= తగ్గినప్పటికిని; పైన్‌+*తొారలౌడు= పైనవచ్చిపడే; శిత+ శరములు= 
వాడిబాణాలు; పలకన్‌= డాలుతో; జడియన్‌+చేయుచున్‌= ఆపుకొంటూ; (ద్రుపద+క్షితిపతి+సుతుండు= (ద్రుపద రాజు కొడుకు- 
ధృష్టద్యుమ్నుడు; మెణయయగన్‌= వెలుగొందగా; అతి+రయమునన్‌= మిక్కుటమగు వేగంతో; అనిలతనయుండు= 
వాయుసుతుడు(భీముడు); అడ్డము+చొచ్చెన్‌= అడ్డుపడ్డాడు; అనగా [ద్రోణునకు - ధృష్టద్యుమ్నునకు మధ్య వచ్చి నిలబడ్డాడు. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు విరథుడై - గతిలేనివాడయినప్పటికీ - తనపై బడే వాడి బాణాలను తన చేతి డాలుతో 
నివారించుకొంటూ, ధైర్యంగా నిలబడినప్పుడు - మిక్కుటమైన వేగంతో భీమసేనుడు అతడి దగ్గరకు చేరి, అతడిని 
ఆదుకోగలిగాడు. 


విశేషం: కురుక్షేత్ర సంగ్రామంలో ఇది ఒక అద్భుతఘట్టం. ద్రోణాచార్యుడికి - ద్రుపదుడికి గల వైరం జగత్‌ ప్రసిద్దం. ద్రుపదసుతుడు, 
పాండవసేనాధిపతీ అయిన ధృష్టద్యుమ్నుడు యుద్దంలో మొట్టమొదటిసారి ద్రోణుడిని మార్కొని - పోరాటంలో పొందిన అవమానం 
- ఈ ఘట్టంలో తిక్కన హృదయంగమంగా వర్షించాడు. 


వ. ఇట్లుసొచ్చివృకోదరుండు గురుం గ్రూరా స్త్రస ప్తకంబున నొప్పించి పాంచాలపతిసుతు నొండొకయరదం 
బెక్కించుటయు.గనుంగొని నీకొడుకు కళింగపతికిం జేయి వీచి వాయుతనయుం దలపడ నియోగించిన 
నతండు మహాసైన్యసహాయత్వంబునం బేర్ణి భీమసేనుపై నురవడించి నడచెం గుంభసంభవుండును 
విజృంబితుం డై విరాటద్రుపదులం దాక ధర్మతనయుండు ధృష్టద్యుమ్ముం గలిసికొని వెన్నుదన్ని నిలిచె. 
జేదికరూశదేశంబులబలంబులు మహాబలనందను ముందటికి వచ్చె నట్టియెడ. 59 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; వృకోదరుండు= భీముడు; చొచ్చి= (ప్రవేశించి; గురున్‌= ద్రోణుని; క్రూర+అ స్త్ర+సప్తకంబున్‌= కఠినమైన 
ఏడు బాణాలతో; నొప్పించి= బాధించి; పాంచాలపతి+సుతున్‌ పాంచాలరాజపుత్రుని= ధృష్టద్యుమ్నుని; ఒండొక+అరదంబు+ఎక్కించుటయున్‌= 
వేరొక రథంపైకి ఎక్కించటాన్ని; కనుంగొని= చూచి; నీకొడుకు= దుర్యోధనుడు; కళింగపతికిన్‌= కళింగదేశ రాజునకు; చేయి+వీచి= చేతితో 
సైగచేసి; వాయుతనయున్‌= భీముడిని; తలపడన్‌= మార్కొనటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ కళింగ దేశరాజు; 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 167 


మహాసైన్య సహాయత్తంబునన్‌= గొప్పసేన యొక్క తోడ్పాటుతో; పేర్చి= విజృంభించి; భీమసేనుపైన్‌= భీమునిపై; ఉరవడించి+నడచెన్‌= 
ఉత్సాహంతో మార్కొన్నాడు; కుంభసంభవుండును= (ద్రోణాచార్యుడును; విజృంభితుండై= అతిశయించినవాడై; విరాటద్రుపదులన్‌= 
విరాటరాజును, ద్రుపదరాజును; తాశెన్‌= మార్కొన్నాడు; ధర్మతనయుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుని; కవిసికొని; 
వెన్ను+ తన్ని+నిలిచెన్‌= బాసటగా నిలబడ్డాడు; చేది, కరూశ, దేశంబుల బలంబులు= చేది దేశానికి. కరూశదేశానికి చెందిన సేనలు; 
మహాబల నందను ముందటికిన్‌= భీమసేనుని ముందుకు; వచ్చెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయమందు. 


తాత్పర్యం: అప్పుడు భీముడు మిక్కిలి వేగంతో ఆ స్థలానికి వచ్చి ద్రోణుడికీ ధృష్టద్యుమ్నుడికీ మధ్య నిలబడి ద్రోణుడిపై 
ఏడు వాడి బాణాలు ప్రయోగించి, ధృష్టద్యుమ్నుడిని వేరే రథంపైకి ఎక్కించాడు. అప్పుడు దుర్యోధనుడు-భీమసేనుడు 
విరథుడైన ధృష్టద్యుమ్నుడిని రక్షించటం చూచి, చేతిసన్నతో కళింగదేశ రాజును అక్కడకు రమ్మని ఆజ్ఞాపించాడు. 
కళింగదేశ రాజు గొప్పసైన్యంతో వచ్చి, భీమసేనుడిని మార్కొన్నాడు. ద్రోణుడు విజృంభించి విరాటరాజును (ద్రుపద 
రాజును మార్కొన్నాడు. ధర్మరాజు ఆ చోటికి సత్వరం ఏతెంచి, ధృష్టద్యుమ్నుడికి బాసటగా నిలబడ్డాడు. చేది, కరూశ 
దేశాల సేనలు భీమసేనుడికి బాసటగా చేరి నిలిచాయి. ఆ సమయంలో. 

విశేషం: తిక్కన యుద్ద వర్షన- ఆంధ్ర వాజ్మయ జగత్తులో పేరుకెక్కింది. ఈ ఘట్టం ఉదాహరణ ప్రాయమైనట్టిది. ద్రోణ ధృష్టద్యుమ్నుల 
మధ్య జరిగిన పోరాటం కన్నులకు కట్టేటట్టు తిక్కన వర్షించాడు. ఈ తరుణంలో వచ్చి ఆదుకొని భీముడు ధృష్టద్యుమ్నుడిని రక్షించాడు. 
తే. అడరె గాళింగనాయకుం డగు శ్రుతాయు । వునకు( దో డయి వీ(కమై దననిషాద 

సైన్యమును దాను భీముపై సరభసముగ6। గేతుమంతుండు ఫణిరాజకేతు6 డలర. 60 


ప్రతిపదార్థం: కళింగ నాయకుండు+అగు= కళింగదేశాధీశుడైన; (శ్రుతాయువునకున్‌= (శుతాయువు అను పేరుగల రాజునకు; 
తోడు+అయి= సాయం చేసేందుకు చేరినవాడై; కేతుమంతుండు= కేతుమంతుడు అనే పేరుగల రాజు; తన+నిషాద+ సైన్యమును= 
ఆటవికులతో కూడిన తన సైన్యాన్ని; తాను= తాను; వీ(కమైన్‌= ఉత్సాహంతో; ఫణిరాజకేతుండు= పాముగుర్తు జెండాయందు 
కలవాడు, దుర్యోధనుడు; అలరన్‌= సంతసించునట్లుగా; సరభసముగన్‌= వేగిరపాటుతో, అడరెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు చేసన్నతో నియోగించగా, కళింగదేశరాజు సేనాసమేతంగా వచ్చి భీమసేనుడిని 
మార్కొన్నాడు. అప్పుడు కేతుమంతుడు అనే వీరుడు - ఆటవిక సైన్య నాయకుడు, వేగంగా వచ్చి - కళింగరాజు 
(శుతాయువునకు బాసటగా నిలిచాడు. దుర్యోధనుడు ఆ దృశ్యం చూచి ఎంతో సంతోషించాడు. 


క. భీమునిముందటి బల ము । ద్ధామత. గాళంగసేన( దలపడి హేతి 
స్తోమావృత మై వ్రాలెను | భూమిపయిన్‌ సగముసగము పొలుపట్‌ విటిగెన్‌. 61 


ప్రతిపదార్థం: భీముని+ముందటి+బలము= భీమునకు బాసటగా ముందునకు చేరి నిలిచిన సేన(చేది కరూశ దేశములకు 
సంబంధించిన సేనలు); ఉద్దామతన్‌= అతిశయంతో; కాళింగ+సేనన్‌= కళింగదేశానికి సంబంధించిన సేనను; తలపడి= మార్కొని; 
హేతి+స్తోమ+ఆవృతమై= కత్తుల సముదాయంలో కూడుకొని; భూమిపయిన్‌= నేలమీదకు; వాలెను= పడిపోయాయి; సగము+సగము= 
సగానికి సగం; పొలుపు+అతటి= శోభ తరిగిపోయి; విజిగెన్‌= పారిపోయింది. 


తాత్సర్యం: భీమసేనుడికి బాసటగా ముందుకు వచ్చి నిలిచిన సేనలు- చేది కరూశ దేశాలకు సంబంధించిన 
సేనలు- కళింగసేనలను తీవ్రంగా మార్కొని, తమ తమ కత్తులతో గూడ సగం సేననేల కూలింది. మిగిలిన 
సగం శోభ తిరిగి పారిపోయింది. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మదము మిగిలి కేతుమంతుండు గౌంతేయు । పైకి. గవిసి యతని బాణశిఖల 
వ్రుందిపోయె. గడ(గి మంటలో నుథికిన | మిడుతవోలె మెల(గ మిడుక లేక. 62 


ప్రతిపదార్థం: మదము+మిగిలి= గర్వం అతిశయించి; కేతుమంతుండు= కేతుమంతుడు; కౌంతేయుపైకిన్‌= భీమునిసైకి; కవిసి= 
మార్కొని; అతని బాణ శిఖలన్‌= భీమునియొక్క బాణ జ్యాలలలో; మంటలోన్‌= అగ్నిలో; ఉజికిన= దూకిన; మిడుత+పోలెన్‌= 
శలభం వలె; మెల(గన్‌= తిరుగ; మిడుక+లేక= వీలులేక; (మ్రంది+పోయెన్‌= నశించిపోయాడు. 


తాత్సర్యం: కేతుమంతుడు భీమునిపైకి విజృంభించాడు. కాని, అగ్నిలోపడి తప్పించుకోలేని శలభంవలె భీముని 
బాణాగ్నిలో పడి నశించిపోయాడు. 


విశేషం1. శలభం= (ఒకకీటకం, చిన్న పురుగు - మిడుత) అగ్ని కనిపిస్తే చాలు అందులో పడిపోతుంది. ఇది సుస్పష్టమైన 
ఆత్మహత్య. శలభం ఎందుకు అగ్నిలోకి దూకుతుంది? అది సృష్టిస్వభావ రహస్యం. కేతుమంతుడు భీమునితో మార్కొనటం 
అటువంటిదే. అంతేకాదు- మానవ హృదయ కుహరాంతరాల దొంతరలలో ఎక్కడో ఆత్మహత్యా సదృశమైన యుద్దప్రీతి బహుశః 
- శలభ స్వభావ సన్నిభమైనట్టిది రహస్యంగా దాగి ఉందేమో! లేకపోతే ప్రపంచ చరిత్రలో - ఎన్నెన్ని యుద్దాలు జరిగాయి? 
ఎందరు మరణించారు? ఈ చిన్ని పద్యంలో తిక్కన ఈ అత్యద్భుత సృష్టి రహస్యాన్ని పొందు పరచాడా? తిక్కన (ప్రత్యక్షంగా 
ఎన్నో యుద్దాలు చూచినట్టివాడు. తిక్కన యుద్దవర్లనలలో ఆతని ప్రత్యక్ష పరిజ్ఞానం కనిపిస్తుంది. 
చ. పవనసుతుం గళింగనరపాలసుతుం డగు శక్రదేవు. డు 

గ్రవిశిఖవృష్టి( దేల్చి తురగంబుల( గూల్చిన6 గ్రోధదీప( డై 

యవిహతభంగి భూరిగద నాతండు వైచినం గూలె వాడు వ 

జ్ర విహతి(గూలు శైల మన సారథికేతుయుతంబుగా నిలన్‌. 63 


ప్రతిపదార్థం: కళింగ+నరపాల+సుతుండు+అగు= కళింగరాజు కొడుకైన; శక్రదేవుండు= శక్రదేవుడు అను పేరుగలవాడు; 
పవన+సుతున్‌= వాయుపుత్రుడైన భీముని; ఉగ్ర విశిఖ వృష్టిన్‌ తేల్చి= భయంకరమైన బాణవర్షంలో తేలునట్టుగా చేసి; 
తురగంబులన్‌= గుర్రాలను; గూల్చినన్‌= సంహరించగా; ఆతండు= భీమసేనుడు; (క్రోధ దీప్తుండు+ఐ= కోపంచే వెలుగొందినవాడై; 
అవిహత భంగిన్‌= ఎదురులేని రీతిగా; భూరి+గదన్‌= పెద్ద గదను; వైచినన్‌= విసరగా; వాండు= ఆ శక్రదేవుడు; వ(జ్ర+విహతిన్‌= 
వజ్రం యొక్క దెబ్బవలన; కూలు= నేలమీదకు పడిపోయే; శైలము+అనన్‌= కొండ అనునట్టుగా; సారథి కేతు యుతంబుగాన్‌= 
సారథితో, జెండాతో పాటుగా; ఇలన్‌= నేలయందు; కూలెన్‌= పడిపోయాడు. 


తాత్పర్యం: కళింగరాజపు(త్రుడు - శక్రదేవుడు భీమసేనుని మార్కొని, భయంకరములైన బాణాలు ప్రయోగించి 
- గుర్రాలను చంపివేశాడు. భీముడు కోపించి పెద్ద గదను ఆతనిపై విసిరాడు. ఆ దెబ్బకు శక్రదేవుడు సారథితోపాటు, 
జెండాతోపాటు- వజ్రాయుధం తాకిడికి కూలే కొండ వలె - నేలపై కూలిపోయాడు. 


విశేషం: మిక్కలి (ప్రాచీన కాలంలో కొండలకు రెక్కలుండేవట. అవి, ఇచ్చ వచ్చిన చోట నేలపై వ్రాలి - అపార జననష్టం కలిగించేవట. 
అప్పుడు దేవేం[ద్రుడు - కొండల రెక్కలు తన వజ్రాయుధం చేత నరికివేశాడని, అప్పటినుండీ కొండలు కదలికలేకుండా 'నగము” 
లై నేలమీద పడి ఉన్నాయనీ పురాణకథ. 


వ. ఇవ్విధంబున నద్దుతభయావహం బగు పరాక్రమంబునం బేరి భీమసేనుండు ఘటితకాంచన బిందు 
సందోహసుందరంబును దృఢవిశాలంబును నగు పలకయుం గల్పాంతకృతాంతజిహ్వాబీలం బగు 
కరవాలంబును బుచ్చికొని హతహయం బగు నరదంబు డిగ్గిన. 64 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 169 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అద్భుత+భయ+ఆవహంబు+అగు= ఆశ్చర్యకరమూ, భయముతో కూడినట్టిదీ 
అగు; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; పేర్చి= అతిశయించి; భీమసేనుండు; ఘటిత కాంచన+బిందు+సందోహ+సుందరంబును= 
పొదగబడిన బంగారు చిరువలయ సముదాయంతో అందమైనట్టిదీ; దృఢ విశాలంబును+అగు= గట్టిగా ఉండి నిడివిగా ఉన్నట్టిదీ; 
పలకయున్‌= డాలును; కల్ప+అంత+కృతాంత+జిహ్యా+ఆభీలంబు+ అగు= కల్పము చివర(ప్రళయకాలంలో) యముని నాలుకవలె 
భయంకరమైనదీ అయిన; కరవాలంబును= కత్తిని; పుచ్చికొని= (గ్రహించి; హత+హయంబు+అగు= చచ్చిపోయిన గుర్రాలుగల; 
అరదంబున్‌= రథమును; డిగ్గినన్‌= దిగిపోగా. 


తాత్సర్యం: ఈ రీతిగా (విరథుడైన) భీమసేనుడు, ఆశ్చర్యకరమూ భయంకరమూ అయిన శౌర్యాన్ని ప్రదర్శించాడు. 
భీముడు ఒక చేతితో డాలు పట్టుకున్నాడు. ఆ డాలు దృఢమైనదీ, విశాలమైనదీ. మధ్యలో బంగారు బిందువులు 


ఎన్నో పొదగబడి ఉన్నాయి. ఇంకోచేతితో కత్తి పట్టుకున్నాడు. ఆ కత్తి ప్రళయకాలంలో యమధర్మరాజు నాలుకవలె 
భయంకరంగా ఉంది. ఆ రీతిగా -గుర్రాలు చచ్చిపోయిన రథం విడిచిపెట్టి భీముడు క్రిందికి దిగాడు. 


ఆ. కొడుకుపాటు( జూచి కోపించి కాళింగ | పతి రయమునం దేరు వటిపి భీము. 
బొదివి పిడుగు గొదమ వోని నారసము బి । ట్టేసి నది యతండు వేసి. దునియ. 65 


ప్రతిపదార్థం: కొడుకు+పాటున్‌= పుత్రుని పతనం; చూచి= కాంచి; కోపించి; కాళింగపతి= కళింగదేశరాజు; రయమునన్‌= వేగంగా; 
తేరు+పజపి= రథాన్నితోలి; భీమున్‌+పొదివి= భీముని మార్కొని; పిడుగు+కొదమ+పోని నారసము= చిన్న పిడుగువంటి బాణం; 
బిట్టు+ఏసెన్‌= గొప్పగా ప్రయోగించాడు; అది= దానిని(ఆ బాణాన్ని); అతండు= భీముడు; తునియన్‌= ముక్కలుగా; వేసెన్‌= 
చేశాడు. 

తాత్సర్యం: తన కొడుకైన శక్రదేవుడు మరణించడం చూచి, ఆగ్రహించి, కళింగదేశరాజైన (శ్రుతాయువు వేగంగా 
తన రథాన్ని భీమునిపైకి తరలించాడు. భీమునిపై పిడుగువంటి బాణం ప్రయోగించాడు. అయితే భీముడు ఆ 
బాణాన్ని తునియలుగా ఖండించాడు. 


క మదమున శ్రుతాయు వొక్కట(। బదునాలుగు తోమరములు వరంగించిన నే 
ర్పొదవ(గ( బవనజు( డన్నిటి( । జిదురుపలుగ. జేసి ఖడ్గచిత్రనిహతులన్‌. 66 


ప్రతిపదార్థం: మదమునన్‌= గర్వంతో, శ్రుతాయువు= (శ్రుతాయువు అను పేరుగల కళింగదేశరాజు; ఒక్కటన్‌= ఒకేసారి; 
పదునాలుగు+ తోమరములు= పధ్నాలుగు చిల్లకోలలు; పరంగించినన్‌= (ప్రయోగింపగా; నేర్పు+ఒదవంగన్‌= సామర్థ్యం 
బయటపడేటట్టుగా; పవనజుండు= వాయుసుతుడు(భీముడు); అన్నిటిన్‌= ఆ పదునాలుగు చిల్లకోలలనూ; చిదురుపలుగన్‌= 
చిన్ని చిన్ని ముక్కలుగా; ఖడ్గ+చిత్ర+నిహతులన్‌= ఆశ్చర్యకరంగా కత్తితో కొట్టబడిన వాటినిగా; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: మిక్కుటమగు గర్వంతో, (శ్రుతాయువు ఒకేసారి పదునాలుగు చిల్లకోలలు భీమునిపై ప్రయోగించాడు. 
భీముడు చాకచక్యంతో అన్నిటినీ చిన్నిచిన్ని ముక్కలుగా ఆశ్చర్యకరంగా తన చేతికత్తితో ఖండించాడు. 


భీమసేనునిచేత భానుమంతుండు సచ్చుట (సం-6-50-30) 
వ. అప్పుడా కళంగపతియనుజుం డగు భానుమంతుండు దంతి నికరంబుతో నగ్రజునకుం దలమిగిలి పవమాన 


సూనుపై నడరి నిజఘటలకుం దలకడచి యతనిమేన నారాచంబులు నాటించుచు( గదిసి తన యెక్కిన 
యేనుంగు నేపునం బురికొల్పిన. 67 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అప్పుడు; ఆ కళింగపతి+అనుజుండు అగు= ఆ కళింగరాజైన శ్రుతాయువు యొక్క తమ్ముడు అయిన; 
భానుమంతుండు= భానుమంతుడు అను పేరుగలవాడు; దంతి+నికరంబుతోన్‌= ఏనుగుల గుంపుతో; అగ్రజునకున్‌+తల+మిగిలి= 
అన్నగారిని అతిక్రమించి; పవమాన సూనుపైన్‌= భీమునిపై; అడరి= విజృంభించి; నిజ+ఘటలకున్‌+తలకడచి= తన ఏనుగుల 
సముదాయాన్ని దాటి; అతని+మేనన్‌= భీముని శరీరమందు; నారాచంబులు= బాణాలు; నాటించుచున్‌= (గుచ్చుతూ; కదిసి= 
పూని; తన+ఎక్కిన+ఏనుంగున్‌= తాను అధివసించిన ఏనుగును; ఏపునన్‌+పురికొల్పినన్‌= మిక్కుటముగా ప్రోత్సహించగా. 


తాత్పర్యం: ఆ సమయంలో కళింగరాజు శ్రుతాయువు తమ్ముడు భానుమంతుడు, ఏనుగుల సముదాయంలో 


అన్నను అతిక్రమించి, భీమునిపై వాడిబాణాలు నాటేటట్లు చేశాడు. అంతేగాక - తాను ఎక్కిన ఏనుగును పురికొల్పగా 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: పురాణాలలో, చరిత్రలో కూడా కళింగదేశం ఏనుగులకు ప్రసిద్ది కెక్కింది. భీముడు ఏనుగులను చంపటంలో సిద్ధహస్తుడు. 
అందుచే కళింగులకూ భీముడికీ సహజవైరం ఏర్పడింది. 


శా. _ కుంతీసూను(డు సింహనాదమున దిక్కుల్‌ పిక్కటిల్లంగ దు 
రాంతస్వారగతిం గరిం గదిసి రౌద్రస్పూర్తి లంఘించి త 
ద్దంతంబుల్‌ వెస నెక్కి త్రొక్కి తునిమెన్‌ ధారాళరక్తచ్చటా 
క్రాంతంబై నభమొప్ప వాని. బటుఖద్గస్పారధారా హతిన్‌. 68 


ప్రతిపదార్థం: కుంతీసూను(డు= కుంతికొడుకు - ఈ సందర్భంలో భీముడు; సింహనాదమునన్‌= సింహగర్జన వంటి అరుపుతో; 
దిక్కుల్‌= దెసలు; పిక్కటిల్లంగన్‌= మారుమోగగా; దుర్జాంత+స్సార+గతిన్‌= అదుపులో పెట్టుటకు వీలులేకుండా విస్తరించిన 
నడకతో; రౌద్ర స్ఫూర్తిన్‌= తీవ్రకోపం భాసించగా; లంఘించి= దూకి; తద్‌+దంతంబుల్‌= ఆ ఏనుగు దంతాలు; వెసన్‌= వేగంగా; 
ఎక్కి; త్రొక్కి; ధారాళ+రక్త+ఛటా+ఆ(క్రాంతంబు+ఐ= మిక్కిలి ఎక్కువగా (స్రవించే నెత్తుటి ధారల సముదాయంతో కూడి; 
నభము+ఒప్పన్‌= ఆకాశం శోభిల్లేటట్టుగా; పటు ఖడ్గ స్ఫార+ధారా+హతిన్‌= మిక్కుటమగు కత్తికొనల అంచుల దెబ్బలతో; వానిన్‌= 
ఆతనిని; తునిమెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: అంతట భీముడు సింహనాదం చేశాడు. దిక్కులు మారుమోగేటట్టుగా, వెనువెంటనే శీఘ్రగమనంతో 
ఆ ఏనుగు దంతాల మీదికి ఎక్కి, మర్చించాడు తీవ్ర కోపంతో. పిమ్మట ఆకాశంలో రక్తధారలతో చిమ్మేటట్లుగా, 
అతనిని తన కత్తి అంచులు తళతళ మెరిసేట్టు సంహరించాడు. 


వ. ఇట్లు భానుమంతు నంతకుపురికిం బనిచి. 69 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; భానుమంతున్‌= భానుమంతుని; అంతకుపురికిన్‌= యముని పట్టణానికి; పనిచి= పంపించి. 
(అనగా చంపి) (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: భీముడు ఆ విధంగా భానుమంతుని యమలోకానికి పంపించి. 


తే. మలంగి గజకంధరము ద్రుంచి తొలగ నుటికి । కెంపు దళుకొత్త వాలుతో. గ్రేళ్ళువాటు 
నా వృకోదరుపై( గవియంగం జేయి । వీచె సేనకు గాళింగవిభుండు గడంగి. 70 


ప్రతిపదార్థం: మల(గ= తిరిగి; గజ+కంధరము= ఏనుగు మెడను; (త్రుంచి= ఖండించి; తొలంగన్‌+ఉటికి= తప్పించికొని దూకి; 
కెంపు+తళుకు+ఒత్తన్‌= ఎజ్జదనం మెరయగా; వాలుతోన్‌= ఖడ్గముతో; (క్రేళ్ళువాణు= దుముకు; ఆ+వృకోదరుపైన్‌= ఆ భీమునిపై; 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 171 


కవియంగన్‌= మార్కొనటానికి; కాళింగ+విభు(డు= కళింగరాజు; కడ(గి= పూని; సేనకున్‌= సేనవైపు; చేయివీచెన్‌= తన చేతిని 
ఎత్తి సన్న చేశాడు. 

తాత్సర్యం: భీముడు తిరిగి విజృంభించి, ఏనుగు మెడ ఖండించి, అటునుండి తొలగి (క్రిందికి ఉరికి, ఎర్రదనంతో 
వెలుగొందు కత్తితో ముందుకు ఉరుకుతున్న ఆ భీముని మార్కొనుమని కళింగరాజు తన చేయివీచి సైనికులను 
పురికొల్పాడు. 


వ. ఇట్లు శ్రుతాయువు సేయి వీచిన దచ్చతురంగంబులు వొదివినం బవనతనయుండు నిజభుజశిఖరంబులు 
వెటుగం దాను బాదచారి యగుటయు నొంటియైన తెటింగునుం దలంపని దర్పంబునం బేర్ణి రణక్రీడకుం 
జొచ్చి కరవాలంబు శుండాలకుంభస్థలంబులు పగుల వ్రేసిన మెదడంటి మొదుక నైనం గేతుదండంబులు 
నటికి, చులుకం జేయుచు రథికసారథి సహితంబుగా నరదంబులు చక్కడంచి, మొక్కలు వోయిన నస్థి 
సారంబులగు నశ్వశరీరంబులు గోసి, పాఅవైచి, వాండి సేయుచు నుబ్బున గుట్టంబుల కుటికి బడలుపడ 
నటిముతీ విసరిన నోర వోయిన సురియం జెరివి, యవలీలం గాలుబలంబులపై( బడి చక్కంజేయుచు 
మణియు నానాప్రకారంబులగు చిత్రవధవిహారంబుల నమ్మోహరంబు విఘటితవిభ్రాంతపలాయితంబు 
గావించి యపరాహాంబునం గళింగపతిం గవియు నవసరంబున. 71 


ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ రీతిగా; శ్రుతాయువు= (శుతాయువు(కళింగభూపతి); చేయివీచినన్‌= చేయి ఊపి పురికొల్పగా; 
తద్‌+చతురంగంబులు= ఆతని చతురంగబలములు; పొదివినన్‌= చుట్టుముట్టగా; పవన తనయుండు= వాయుపుత్రుడు(భీముడు); 
నిజ భుజ శిఖరంబులు+పెణుగన్‌= తన యొక్క మూపులు ఉబ్బగా; తాను; పాదచారి+అగుటయున్‌= నేలమీద తిరిగేవాడు కావటం; 
ఒంటి+ఐన+తెజంగునున్‌= ఏకాకియెన తీరును; తలంపని= ఆలోచింపని; దర్పంబునన్‌= గర్వంతో; పేర్చి= విజృంభించి; 
రణ+క్రీడకున్‌+చొచ్చి= ఆటవలె యుద్దం చేయటానికి పూని; కరవాలంబు= కత్తి; శుండాల+కుంభస్థలంబులు= ఏనుగుల 
కుంభములు; పగుల+(ర్రేసినన్‌= (బ్రద్దలు కొట్టగా; మెదడు+అంటి= తలలోపలి మాంసపు గుజ్జు సోకి; మొదుకన్‌+ఐనన్‌= 
మొద్దుబారగా; కేతు దండంబులు= జెండా కొయ్యలు; నజకి= ఖండించి; చులుకన్‌+చేయుచున్‌= అవమానిస్తూ; 
రథిక+సారథి+సహితంబుగాన్‌= రథికులతో సారథులతోపాటుగా; అరదంబులు= రథాలు; చక్కడంచి= నాశనంచేసి; 
మొక్కలు+పోయిన= మోడుపడిన(శిథిలములు అయిన); అస్థిసారంబులు+అగు= ఎముకలు మాత్రమే మిగిలిన; అశ్చ+శరీరంబులు= 
గుజ్జాల కంకాళాలు; కోసిపాణువైచి= ఖండించి విసరివేసి; వా(డి+చేయుచున్‌= పదను పెట్టుచూ; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; 
గుజ్జంబులకున్‌+ఉటికి= గుణ్టాలపై బడి; బడలుపడన్‌= (శమపడేటట్టుగా; అణిముటి+విసరినన్‌= వేగంగా విసరగా; ఓరవోయిన= 
మొద్దుబారిన; సురియన్‌= చిరుకత్తిని; చెరివి= (త్రిప్పి; అవలీలన్‌= సులువుగా; కాలు బలంబులపైన్‌+పడి= పాదచారులగు 
భటుల పైబడి; చక్కంజేయుచున్‌= సరిపరచుచూ; మటియున్‌= ఇంకను; నానా ప్రకారంబులు+అగు= పెక్కు విధములైన; చిత్రవధ 
విహారంబులన్‌= వింతగొలిపే సంహార సంచారములచేత; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహాన్ని; విఘటిత,విభ్రాంత, పలాయితంబు+ 
కావించి= చీలిపోవునట్టుగా, కలతచెందునట్లుగా, పారిపోయేటట్టుగా, చేసి; అపర+అహ్హాంబునన్‌= మధ్యాహ్నకాలమున; కళింగ 
పతిన్‌+కవియు+సమయంబునన్‌= కళింగరాజును మార్కొన్న వేళలో. 


తాత్సర్యం: ఈ రీతిగా శ్రుతాయువు చేయివిసరగా చతురంగబలాలు భీమసేనుడిని చుట్టు ముట్టాయి. అపుడు 
భీముడు మూపులు ఉబ్బగా తాను పాదచారి అగుటనూ, ఏకాకియైన తీరునూ, ఆలోచించని దర్పంతో విజృంభించి 


యుద్దం అనే అటకు పూనుకున్నాడు. అతడు తన చేతి ఖడ్గంతో ఏనుగుల కుంభస్థలాలను పగుల వేశాడు. 
ఏనుగుల మెదడు కత్తికి అంటుకొని మొద్దుబారగా జెండాల కొయ్యలను నరికి మొద్దుబారిన కత్తికి పదును 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


బెట్టుకొన్నాడు. రథికులు సారధులతో కూడ రథాలను నాశనం చేశాడు. అట్లా చేయడం వల్ల కత్తి మొక్క పోయింది. 
మొక్కవోయిన కరవాలాన్ని ఎముకలతో గూడ గుజ్టాల శరీరాలను కోసిపారవైచి తిరిగి వాడి అయ్యేటట్టు చేస్తూ 
ఉత్సాహంతో గుర్రాలమోదికి ఉరికి అవిబడలుపడేటట్టు అడ్డదిడ్డంగా విసరగా మొద్దుబారిన తనకత్తిని త్రిప్పి 
అవలీలగా కాల్చ్బలంపైబడి పదును బెట్టుకుంటూ ఇంకా రకరకాల చిత్రవధ విహారాలతో ఆ కౌరవ వ్యూహాన్ని 
చెల్లాచెదరయేట్టుగా, కలతచెందేటట్టుగా, పారిపోవునట్టుగా చేసి అపరాహ్హకాలంలో కళింగపతి (శ్రుతాయువును 
మార్కొన్న సమయంలో (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషాలు: 1. ఇది భీముడి వీరవిహార వర్ణన. 


ఏ యోధుడైనా విరథుడు అయితే - ఇక అతడు నిర్వీర్యుడయినట్టే, కాని భీమసేనుని తీరువేరు. మహాబలవంతుడైన 
భీమునికి అది తన చేవ- బలం చూపించటానికి ఒక గొప్ప అవకాశం. తాను రథంమీద నిలిచి -విల్లు, అమ్ములు ధరించి- 
ఎదుటి రథికుడితో యుద్దం చేయటం కంటె- (క్రిందికి దిగి - శత్రువీరుని రథం - సారథితో గుర్రాలతోపాటు విసరివేయటం 
- భీమసేనునికి సులువు! రథంమీద విల్లుచేత పట్టిన భీముని కంటె, కత్తి ,డాలు పట్టుకొని పాదచారియెన భీముడు ఎక్కువ 
బలవంతుడు. 2.చతురంగబలము: రథ-గజ-తురగ-భటులు - రథాలు - ఏనుగులు-గు[ర్రాలు-పాదచారులైన భటులు నాలుగు 
అంగాలుగా ప్రాచీనకాలంలో భారతీయ సేనలో విభజింపబడ్డాయి. 
తే. వివిధ సన్నాహయుతముగాం బవనతనయు । తేరు దగురథ్యములం బూని తెచ్చి సూతు( 


డతనిముందట నిలిపిన నతండు వాని । నాదరంబున( గనుగొని యరదమెక్క. 72 


ప్రతిపదార్థం: వివిధ+సన్నాహ+యుతముగాన్‌= సెక్కు పరికరములతో కూడిన;పవనతనయు+తేరు= భీముని రథం; తగు= 
యోగ్యములైన; రథ్యములన్‌= గుజ్ఞాలను; పూన్ని= జతచేసి; తెచ్చి; సూతుండు= రథసారథి(భీముని సారథి); అతని ముందటన్‌= 
భీముని ఎదురుగా; నిలిపినన్‌= నిలబెట్టగా; అతడు= ఆ భీముడు; వానిన్‌= సారథిని; ఆదరంబునన్‌+కనుంగొని= గౌరవముతో 
చూచి; అరదమున్‌= రథాన్ని; ఎక్కెన్‌= అధిరోహించాడు. 

తాత్పర్యం: భీముని సారథి, (క్రొత్తతేరును అన్నిహంగులతో సమకూర్చి, గుర్రాలు పూన్సి తీసికొనివచ్చి అతని 
ముందట నిలిపాడు. భీముడు సంతోషించి, సగౌరవంగా సారథిని చూచి ఆ తేరు ఎక్కాడు. 


ఉ. చాపము వేడ్కం బుచ్చికొని సజ్యము సేయునెడం గళింగు6 డ 
ష్టాపద దీప్తపుంఖనవశాతశరంబులు నాట నేసినం 
గోపితు(డై కడంగి బరిగోలలపోటుల నుగ్రవారణా 
టోపము పేర్చునట్లుగం గడున్‌ వెస డగ్గటి భీము డుద్ధతిన్‌. 73 


ప్రతిపదార్థం: చాపమున్‌= విల్లును; వేడ్కన్‌= ప్రీతితో; పుచ్చికొని= తీసికొని; సజ్యము+చేయు+ఎడన్‌= అల్లెత్రాటిని పూన్చే తరుణంలో; 
కళింగుండు= కళింగరాజు; అష్టాపద, దీప్త పుంఖ, నవ, శాత, శరంబులు= బంగారంవలె మెరిసే ఎనిమిది కొసలుగల (క్రొత్త వాడి 
అమ్ములు; నాటన్‌+ఏసినన్‌= భీముడిపై ప్రయోగించగా; కోపితుండు+ఐ= భీముడు ఆగ్రహం చెందినవాడై; కడంగి= పూని; 
బరిగోలల+పోటులన్‌= అర్హచం(ద్రాకారముగల బాణాల ప్రయోగంవల్ల; ఉ(గ్ర+వారణ+ఆటోపము= మదించిన ఏనుగు విజృంభణ; 
పేర్చునట్టుగన్‌= అతిశయించేటట్లుగా; కడున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; డగ్గణి= సమీపించి; ఉద్దతిన్‌= గర్వంతో; భీముడు. 


తాత్సర్యం: భీముడు (ప్రీతితో ధనుస్సు చేత పట్టుకొని, అల్లెత్రాటిని బిగించేటప్పుడు, కళింగరాజు ఎనిమిది 
పుంఖాలుగల మెరిసేకొం(గ్రొత్త బాణాలు ప్రయోగించాడు. భీముడికి కోపం వచ్చింది. అతడు బరిగోలలు 
ప్రయోగించినపుడు రెచ్చిపోయే ఏనుగువలె విజృంభించాడు. భీముడు అతిశీఘ్రంగా శ్రుతాయువును సమీపించి 
గర్వంతో (తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 173 


విశేషం: అష్టాపదదీప్త= బంగారుతో దీపించిన; పుంఖ= చివరిభాగాలు కల (క్రొత్త వాడిబాణాలు అని కొందరు అర్థం చెప్పారు. 
1. బరిగోల= బరి+కోల - ఏనుగులను తోలేటపుడు పొడిచెడి అర్దచంద్రాకృతిగల అలుగుగల వేణుదండం. 'బరిగోల చేత 
మదసింధురముం గదలించినట్లు' భారతం - అరణ్య. 1- 283. బరిగోలల పోటునకు రెచ్చిపోయే మత్తేభంవలె భీముడు కోపించి 
విజృంభించాడు. 


ఆ. అయిదు నారసముల నాతనిం జదికిలం।; బడంగ నేసి మూర్చపాలు సేసి 
యతని చక్రరక్షు లైన సత్యుని సత్య । దేవు. జంపి నభము దివుర నార్దె. 74 


ప్రతిపదార్థం: అయిదు+నారసములన్‌= అయిదుబాణాలతో; ఆతనిన్‌= కళింగ ప్రభువు శ్రుతాయువును; చదికిలన్‌+పడ(గన్‌= 
పిర్రలు నేలమోద ఆనేటట్టుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; మూర్చపాలు+చేసి= స్పృహతప్పేటట్టు చేసి; అతని= కళింగప్రభువుయొక్క; 
చ[క్ర+రక్షకులు+ఐన= రథచక్రాలను కాపాడే వారలైన; సత్యునిన్‌= సత్యుడు అనుపేరు గలవానిని; సత్యదేవున్‌= సత్యదేవుడు 
అనే పేరుగలవానిని; చంపి= సంహరించి; నభము= ఆకాశం; తివురన్‌= మారుమోగేటట్లుగా; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు. 


తాత్సర్యం: భీముడు- కళింగభూపతి (శ్రుతాయువుపై అయిదు బాణాలు ప్రయోగించి ఆతనిని చతికిలబడవేశాడు. 
(శ్రుతాయువు స్పృహతప్పి రథంపై పడిపోయాడు. భీముడు అతని రథచక్ర రక్షకుడైన సత్యుడిని, సత్యదేవుడిని 
సంహరించి, ఆకాశం దద్దరిల్లేటట్టుగా సింహనాదం చేశాడు. 


వ. అట్లు శ్రుతాయువు మూర్షిల్లినం దదీయ సారథి రథంబు దొలంగం దోలికొనిపోయిన గర్జధారుండు లేని 
యానపాత్రంబునుం బోలె. దద్దలంబు దిరుగుడు వడియె నప్పుడు కిమ్మీరవైరి శంఖంబు పూరించిన. 75 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; శ్రతాయువు= కళింగప్రభువు; మూర్చిల్లినన్‌= స్పృహకోలుపోగా; తదీయ రథ సారథి= ఆతని 
తేరు తోలువాడు; రథంబున్‌= తేరును; తొలంగన్‌+తోలికొని పోయినన్‌= రణభూమిని తొలగి బయటికి తీసికొనిపోగా; 
కర్ణధారుండు= చుక్కాని పట్టువాడు; లేని= లేనట్టి; యానపాత్రంబునున్‌+పోలెన్‌= పడవవలె; తద్‌+బలంబు= ఆతనిసేన(కళింగసైన్యం); 
తిరుగుడు+పడియెన్‌= కలత చెందింది; అప్పుడు= ఆ సమయంలో; కిమ్మీర+వైరి= భీముడు; శంఖంబు పూరించినన్‌= శంఖము 
నూదగా 


తాత్సర్యం: ఆ విధంగా (శ్రుతాయువు మూర్చపోయాడు. ఆతని రథసారథి రథాన్ని యుద్దభూమినుండి తరలించి 
బయటకు తీసికొనివెళ్ళాడు. అప్పుడు చుక్కాని పట్టేవాడు లేని పడవవలె, కళింగసైన్యం సంక్షోభించింది. భీముడు 
విజయోత్సాహంతో శంఖం పూరించగా - (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: కిమ్మీర వైరి= భీముడు; భీముడు సంహరించిన రాక్షసులలో పేర్కొనదగినవాడు బకాసురుడు. అతడి సహోదరుడే 
కిమ్మీరుడు, భీముడు, అరణ్యవాస సమయంలో కిమ్మీరుని ఎదుర్కొని అతడిని సంహరించాడు. 


క _ విని గాంగేయుం డడరిన(। గని ధృష్టద్యుమ్నుండును శిఖండియు నరిభం 
జను డగు సాత్యకియు మరు త్తనయు€। గడచి యతని దాంకి దర్ప మెలర్పన్‌. 76 


ప్రతిపదార్థం: విని= ఆలకించి (భీముడు (శ్రుతాయువును మూర్చిల్లచేసినట్టు ఆలకించి); గాంగేయుండు= గంగకొడుకు (భీష్ముడు); 
అడరినన్‌(భీముని) మార్కొనిన; కని= చూచి; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడును; శిఖండియున్‌= శిఖండియు; 
అరి+భంజను(డు అగు= శత్రువులను సంహరించు; సాత్యకియున్‌= సాత్యకియును; మరుత్‌+తనయున్‌= వాయుసుతుడగు 
భీముని; కడచి= దాటి; అతనిన్‌= భీష్ముడిని; దర్బము+ఎలర్సన్‌= గర్వం అతిశయింపగా; తాంకి= మార్కొని. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీముడు కళింగ భూపతిని మూర్చిల్ల చేసిన శంఖారావాన్ని సేనాపతి అయిన భీష్ముడు విన్నాడు. 
వెంటనే భీముని మార్కొన్నాడు. అంతట ధృష్టద్యుమ్నుడు, శిఖండి, శత్రుభంజనుడయిన సాత్యకి భీమునిదాటి, 
గర్యోత్సాహంతో భీష్ముని తాకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. బెడిదముగ నేయ రథములపిండు మభజియు. । గవిసి తోడ్పడ నతండు శిఖండి యొకడు 
దక్క నందటి తనువుల. బెక్కు నిశిత | విశిఖములు నాటి బకరిపు వెగడుపటిచి . 77 


ప్రతిపదార్థం: బెడిదముగన్‌+ఏయన్‌= మిక్కుటముగ(బాణాలు) ప్రయోగింపగా; రథముల+పిండు= తేరుల సముదాయం; 
మటణియున్‌= ఇంకా; కవిసి= చేరి; తోడ్పడన్‌= సాయం చేయగా; అతండు= భీష్ముడు; శిఖండి+ఒకండు+తక్కన్‌= శిఖండిని 
ఒకనిని మినహాయించి; అందజ+తనువులన్‌= అందరి శరీరాలయందు; పెక్కు= ఎన్నో(అనేక); నిశిత+విశిఖములు= 
వాడిబాణాలను; నాటి= గ్రుచ్చుకొనేటట్లు చేసి; బక+రిపున్‌= భీముని(బకాసురుని శత్రువును); వెగడు+పటిచి= కలచి. 


తాత్సర్యం: వారు మిక్కుటంగా బాణాలు ప్రయోగింపగా, రథముల సముదాయం, ఇంకా తనకు సాయం చేయగా, 
భీష్ముడు శిఖండిపై తప్ప మిగిలినవారందరిపై వాడిబాణాలు ప్రయోగించి, భీముడిని కలత పెట్టాడు. 


విశేషం: భీముడు చంపిన రాక్షసవీరులలో పేర్కొనదగినవారు బకుడు, ఏకచ(క్రపురంలో పాండవులు అజ్ఞాతంలో ఉన్నప్పుడు 
- సంఘకంటకుడైన బకుని సంహరించి పేరుకెక్కాడు. 


వ. అతని యరదంబు గుట్టింబులం గూల నేసిన నతండు కోపించి. 78 


ప్రతిపదార్థం: అతని+అరదంబు గుజ్జంబులన్‌= అతని తేరుకు కట్టిన అశ్వాలను; కూలన్‌+ఏసినన్‌= సంహరింపగా; అతండు= 
భీముడు; కోపించి. 


తాత్సర్యం: భీముడిని కలతచెందించి, అతడి తేరుకు కట్టిన గుర్రాలను సంహరించాడు. భీముడికి కోపం వచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఘనశక్తివైవ నది శాం। తనవుండు ముత్తునియ సేయ దానం గోపం 
బినుమడిగా నుజ్వలగద6 । గొని యరదము డిగ్గి కవిసె ఘోరాకృతియై. 79 


ప్రతిపదార్థం: ఘనశక్తివైవన్‌= గొప్పశక్తిని ప్రయోగింపగా; అది= దానిని; శాంతనవు(డు= (శంతనుని కొడుకైన) భీష్ముడు; 
మూండు+తునియలు+చేయన్‌= మూడు ముక్కలు చేయగా; దానన్‌= దానివలన; కోపంబు; ఇనుమడిగాన్‌= రెండురెట్టు కాగా; 
ఉజ్జల+గదన్‌+కొని= ప్రకాశించే గదను చేతపట్టుకొని; అరదము+డిగ్గి= రథం దిగి; ఘోర+ఆకృతి+ఐ= భయంకరమైన రూపం 
కలవాడై; కవిసెన్‌= మార్కొన్నాడు. 


తాత్సర్యం: అప్పుడు భీముడు గొప్ప “శక్తి ని భీష్ముడిపై విసరాడు. అయితే ఆ శక్తిని భీష్ముడు మూడు ముక్కలు 


చేశాడు. దానితో భీముడి కోపం రెండింతలు అయింది. అతడు గదను చేతబూని, రథం దిగి, భయంకరమైన 
ఆకారంతో, భీష్ముని మార్కొన్నాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 175 


విశేషం: 1. విల్లమ్ములు ధరించిన 'ధానుష్కుడు” గా భీముని భూమిక కంటె, గదాధారియెన భీముని భూమిక గొప్పది. 71వ 
పద్య వ్యాఖ్యాన విశేషాలు అనుశీలించవచ్చు. 2. శక్తి ఆయుధ విశేషం. 53వ పద్య వ్యాఖ్యాన విశేషములు అనుశీలించవచ్చును. 
క తదవసరంబున సాత్యకి; మదమున( గౌంతేయు( గడచి మంత్రంబున బె 

ట్టిదముగ6 బడవైచిన యొ । ప్పిదమున నస్త్రమున( గూల్టె భీష్ముని సూతున్‌. 80 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి; మదమునన్‌= గర్వంతో; కౌంతేయున్‌= కుంతీపుత్రుడైన 
భీముని; కడచి= దాటి; మంత్రంబునన్‌= మంత్రముతో; బెట్టిదముగన్‌= గొప్పగా; పడవైచిన + ఒప్పిదమునన్‌= పడగొట్టిన సొగసుతో; 
అస్త్రమునన్‌= బాణంతో; భీష్ముని సూతున్‌= భీష్ముని రథసారథిని; కూల్చెన్‌= సంహరించాడు. 
తాత్సర్యం: ఆ సమయంలో సాత్యకి, భీముడినిదాటి, మం(త్రప్రయోగంతో గొప్పగా పడగూల్చిన సొగసుతో అస్త్రం 
ప్రయోగించి భీష్ముని సారధిని కూల్చినాడు. 


వ. ఇట్లు సారథి వడుటయు. 81 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సారథి= భీష్ముడి రథంతోలేవాడు; పడుటయున్‌= నేలగూలి మరణించగా. 


తాత్సర్యం: ఈ రీతిగా భీష్ముడి సారధి హతుడు కాగా. 


తే. వాయువేగంబు లైన తద్వాహనములు । భీష్ముతే రెత్తికొని పాటె బృథివి యద్రువ 
నపుడు మనసైనికులు గీచకారి నెదుర । నలికి పాసిన బయలయ్యె నతని మునుము. 82 


ప్రతిపదార్థం: వాయువేగంబులు+ఐన= గాలితో సమానమైన వేగం గలవిఐన; తద్‌+వాహనములు= ఆ గుర్రాలు; భీష్ము+తేరు= 
భీష్ముడి రథాన్ని; పృథివి+అద్రువన్‌= భూమి కంపింపగా; ఎత్తికొని+పాటెన్‌= తమతో తీసికొని వెళ్ళిపోయాయి; అపుడు; 
మనసైనికులు; కీచక+అరిన్‌= భీముడిని, ఎదురన్‌+అలికి= మార్కొనటానికి భయపడి; పాసినన్‌= పారిపోగా; అతని మునుము= 
భీముడి ఎదుటి చోటు; బయలు+అయ్యెన్‌= శూన్యం అయింది. 


తాత్సర్యం: గాలివేగంతో సరియైన వేగంగల భీష్ముని గుర్రాలు, ఆతడి రథాన్ని ఎత్తుకొని పారిపోయాయి. ఆ 
ధాటికి భూమి అదిరిపోయింది. అపుడు మన సేనలోని భటులు పారిపోయారు. భీముడి పురోభాగం వెలితిపడింది. 


విశేషం: అద్రువ అనగా అదరుట అని అర్థం. ఇచ్చట ఒక ఛందో విశేషం - తెలుగులో అపురూపమైనట్టిది ఉన్నది. అ(ద్రువ 
శబ్దంలోని మూడు అక్షరాలూ లఘువులే. ఇందలి “'ద్రు” సంయుక్తాక్షరం కాదు. దీనికి శిథిల ద్విత్వం' అని ఛందస్సులో పేరు. 
ఉచ్చారణలో 'అ(ద్రువి 'అ” తేల్చి పలకాలి. 


వ. అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గారవంబున నమ్మారుతిం దనరథం బెక్కించుకొనియె నంత గృష్టానుజుండు 
దన తేరు సేరం దెచ్చి యా వృకోదరు నుపలక్షించి. 83 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ తరుణంలో; ధృష్టద్యుమ్నుండు; గారవంబునన్‌= (ప్రేమతో కూడిన ఆదరణతో; ఆ+మారుతిన్‌= 
వాయుదేవుని కొడుకైన ఆ భీముని; తన+రథంబు= తనతేరిని; ఎక్కించుకొనియెన్‌; అంతన్‌= అటుపిమ్మట; కృష్ణ+అనుజుండు= 
శ్రీకృష్ణుని తమ్ముడైన సాత్యకి; తన+తేరు= తన రథం; చేరన్‌+తెచ్చి= (భీముడి) దగ్గరకు చేరేటట్లు చేసి; ఆ+వృకోదరున్‌+ఉపలక్షించి= 
ఆ భీముని మన్నించే దృష్టితో చూచి. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీముడి వీరవిహారం, భీష్ముడి పరాజయం పాండవుల సేనాని యైన ధృష్టద్యుమ్నుడికి సంతోషం 
కలిగించాయి. ఆ క్షణంలో కౌరవసేనాపతి భీష్ముడు యుద్ధభూమిలో లేడు. ధృష్టద్యుమ్నుడు భీముడిని తన రథంమీదికి 
ఎక్కించుకున్నాడు. సాత్యకి కూడా కొంతవరకు భీష్ముని తాత్కాలిక పరాజయానికి కారకుడు. అతడు తన రథాన్ని 
ధృష్టద్యుమ్నుడు, భీముడు కలిసి ఉన్న రథం దగ్గరకు చేర్చి, భీముడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ.  'జంటిమైం గళింగు నురవడి( దలపడి । పుత్రసోదరాప్త భూరిసైన్య 
హీను. జేసి కౌరవానీకములు సూడ । నుఅక భంగపెట్టి పఅపు టొప్పె. 84 


ప్రతిపదార్థం: ఒంటిమైన్‌= ఒంటరిగా; కళింగున్‌= కళింగరాజును; ఉరవడిన్‌+తలపడి= అతివేగంగా మార్కొని; పుత్రసోదర+ఆప్ర 
భూరి సైన్యహీనున్‌+చేసి= కొడుకులు, తమ్ములు; దగ్గర బంధువులు, పెద్దసేనలు లేనివానిని చేసి; కౌరవ+అనీకములు= కౌరవుల 
సేనలు చూడన్‌= చూస్తూ ఉండగా; ఉజక= సులువుగా; భంగపెట్టి; పణపుట+ఒప్పెన్‌= అవమానపరచి తరమడం జరిగింది. 


తాత్సర్యం: సాత్యకి భీముడిని ఈ విధంగా అభినందించాడు. ఓ భీమసేనా! నీవు ఎంతో గొప్ప కార్యం నెరవేర్చావు. 
ఏకాకివై పోరాడి, కళింగ (ప్రభువు శ్రుతాయువును జయించి అవమానించి తరమగలిగావు. అతడి తమ్ముడిని, 
పుత్రుడిని, ఆపులను కౌరవసేనలు చూస్తూ ఉండగా సంహరించావు. 


వ. అని యగ్గించె నంత గడంగి వచ్చు శల్యకృపాశ్వత్థామలం గని పార్షతుండు దనయరదంబున నున్న 
భీమసేనుని సవినయంబుగా డించి “నీవు నన్ను వెన్ను దన్ని చూడు' మని పలికి యద్దెసం దేరు వటిపి 
యశ్వత్థామరథ్యంబులం బదిబాణంబులం బడ నేసిన నతండు శల్యుని రథంబుపైకిం బోయి పాంచాలపతి 
సూనుమేన నిశితాస్త్రంబులు నినిచెం దక్కటి యిరువురు నట్ల చేసి రివ్విధంబున నమ్మువ్వురచేత నతం 
డొక్కరుండును బొదువం బడియుంట దవ్వులంజూచి విజయనందనుండు నిజ స్యందనంబు దోలికొని వచ్చి 
కృపాశ్వత్థామలం దొమ్మిదేసి యమ్ముల నొప్పించి మద్రపతి యంగమున(బంచవింశతి విశిఖంబులు నాటించె 
వారును నతని బండ్రెండు శరంబు లేసి రా సమయంబున భవదీయపాత్తుం డగులక్షణకుమారుం 
డయ్యభిమన్యుం దలపడి మర్మభేదులయిన నారాచమ్ముల నొప్పించిన నతం డక్కునూరు. 
బంచాశత్సాయకంబులం గప్పి తన హస్తలాఘవంబు ప్రకటించిన. 85 


ప్రతిపదార్థం: అని+అగ్గించెన్‌= అని (ప్రస్తుతించాడు; అంతన్‌= అటుపిదప; కడంగివచ్చు= మార్కొనటానికి పూనివచ్చే; 
శల్య+-కృప+అశృత్తామలన్‌+కని= శల్యుడిని; కృపుడిని; అశ్వత్తామను చూచి; పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; తన+అరదంబునన్‌+ఉన్న= 
తన రథంమీద ఉన్న; భీమసేనుని; సవినయంబుగాన్‌= మన్ననతో; డించి= దించి; నీవు+నన్నున్‌; వెన్ను+తన్ని+చూడుము= 
వెనుకతట్టుగా నిలిచి వీక్షించుము; అని+పలికి; ఆ+దెసన్‌= ఆ వైపుగా; తేరు= రథం; పజపి= నడిపించి;అశ్యత్హామ+రథ్యంబులన్‌= 
ఆశ్యత్తామ రథానికి పూన్చిన గుణ్టాలను; పదిబాణంబులన్‌= పది అము శ్రలతో; పడన్‌+ఏసినన్‌= కూల్చగా; అతండు= ఆ అశ్యృత్తామ; 
శల్యుని+రథంబు+పైకిన్‌+పోయి= శల్యుని తేరుపైకి ఎక్కి; పాంచాలపతి సూను+మేనన్‌= పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుని 
శరీరంపై; నిశిత+అస్త్రంబులు= వాడి బాణాలు; నినిచెన్‌= నిండించాడు; తక్కటి= మిగిలిన; ఇరువురును= ఇద్దరును(కృపుడు, 
శల్యుడు); అట్ల+చేసిరి= ఆ విధంగానే చేశారు; (అనగా బాణాలు (ప్రయోగించారు); ఈశ+విధంబునన్‌= ఈవిధంగా; 
ఆ+మువ్వురచే తన్‌= ముగ్గురిచేత; అతండు= ధృష్టద్యుమ్నుడు; ఒక్కరుండును= ఒక్కడే; పొదువంబడియుంట= మార్కొనబడి 
ఉండటం; దవ్వులన్‌+చూచి= దూరమునుండి వీక్షించి; విజయనందనుండు= అర్జునుడి కొడుకు - అభిమన్యుడు; నిజ+స్యందనంబు= 
తన రథాన్ని; తోలికొనివచ్చి= తోడ్కొని అరుదెంచి; కృప+అశ్వత్తామలన్‌= కృపుడిని, అశ్వత్థామను; తొమ్మిది+ఏసి అమ్ములన్‌= 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 177 
తొమ్మిదిబాణాల చొప్పున; నొప్పించి= ప్రయోగించి బాధించి; మద్రపతి+అంగమునన్‌= శల్యుని దేహమునందు; పంచవింశతి 
విశిఖంబులు= ఇరువది ఐదు బాణాలు; నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు; వారును= కృపుడూ అశ్వత్థామా; అతనిన్‌= 
అభిమన్యుడి పై; పండ్రైండు+శరంబులు+ఏసిరి= పన్నెండు అమ్ములు వేశారు; ఆ సమయంబునన్‌; భవదీయ+పౌత్రుండు+అగు= 
నీ మనుమడైన; లక్ష్మణ+కుమారుండు= లక్ష్మణకుమారుడు అను పేరుగలవాడు; ఆ+అభిమన్యున్‌+తలపడి= ఆ అభిమన్యుడిని 
ఎదుర్కొని; మర్మభేదులు+అయిన+నారాచంబులన్‌= ఆయువుపట్టులు చీల్చే బాణాలతో; నొప్పించినన్‌= బాధించగా; అతండు= 
అభిమన్యుడు; ఆ+కుమారున్‌= ఆ లక్ష్మణకుమారుని; పంచాశత్‌+సాయకంబులన్‌= ఏబదిబాణాలతో; కప్పి; తన+హస్త+లాఘవంబున్‌= 
తన చేతి చొరవను; ప్రకటించినన్‌= వెల్లడిచేయగా. 


తాత్సర్యం: సాత్యకి భీముడిని ప్రశంసించాడు. ఇంతలో శల్యుడు, కృపుడు, అశ్వత్హామ మార్కొనటానికి వచ్చారు. 
అదిచూచి ధృష్టద్యుమ్నుడు తన రథంమీద ఉన్న భీముడిని సగౌరవంగా (క్రిందికి దించాడు. అతడితో 'నీవు వెనుక 
నిలిచి చూస్తూ ఉండుమని' చెప్పాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు వారలవైపు రథం మళ్ళించి, అశ్వత్థామ రథానికి 
పూన్చిన గుర్రాలను పది బాణాలతో కూల్చాడు. అతడు శల్యుడి తేరునెక్కి, ధృష్టద్యుమ్నుడి శరీరంపై వాడి బాణాలు 
ప్రయోగించాడు. శల్యుడు, కృపుడు అట్టే బాణాలు గుప్పించారు. 


ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు ఒక్కడూ ముగ్గురు వీరులతో పోరాడటం దూరం నుంచి చూచి, అభిమన్యుడు 
తన రథాన్ని తోలుకొని వచ్చి, కృపుడిపై, అశృత్థామసై తొమ్మిదేసి అమ్ములు గుప్పినొప్పించారు. శల్యుడి శరీరంపై 
ఇరువది ఐదు బాణాలు నాటించాడు. వారు కూడ అభిమన్యునిపై పన్నెండు బాణాలు ప్రయోగించారు. ఆ 
సమయంలో నీ మనుమడు లక్ష్మణ కుమారుడు వచ్చి అభిమన్యుడిని మార్కొని, ఆయువుపట్టులు భేదించే బాణాలు 
అతడిపై గుప్పించినొప్పించాడు. అభిమన్యుడు - ఏభై అమ్ములు అతనిపై ప్రయోగించి తన చేతి ఒడుపును 
ప్రకటించాడు. 
తే. లస్తకంబున కొలికి లక్ష ణుండు | వెడందయమ్మున నభిమన్యువిల్లు దునియ 

నేసి యార్షిన గౌరవు లెల్ల నార్వ | నతడు వేజొకబలువింట నతని నొంచె. 86 
ప్రతిపదార్థం: లస్తకంబున కొలందికి= విల్లు మధ్యభాగాన్ని పిడికిలితో గట్టిగా పట్టుకొని అల్లైత్రాటిని లాగి; లక్ష్మణుండు= లక్ష్మణ 
కుమారుడు; వెదంద+అమ్మునన్‌= నిడివిగల బాణంతో; అభిమన్యు+విల్లు= అభిమన్యుని ధనుస్సు; తునియన్‌+ఏసి= ఖండించి; 
ఆర్భినన్‌= సింహనాదం చేయగా; కౌరవులు+ఎల్లన్‌+ఆర్వన్‌= కౌరవులందరు గూడ సింహనాదాలు చేయగా; అత(డు= అభిమన్యుడు; 
వేణు+ఒక= ఇంకొక; బలువింటన్‌= బలమైన ధనుస్సుతో; అతనిన్‌= ఆ లక్ష్మణకుమారుని; నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్పర్యం: లక్ష్మణకుమారుడు వెడల్పయిన బాణంతో అభిమన్యుడి వింటిని లస్తకము వద్ద తునిగేటట్టుచేసి - 
సింహనాదం చేశాడు. కౌరవులందరూ గూడ సింహనాదాలు చేశారు. అభిమన్యుడు వేరొక గట్టి వింటితో 
లక్ష్మణకుమారుని నొప్పించారు. 


విశేషం: శత్రువీరుని విల్లు ఖండించడం ఘనకార్యంగా అందరూ భావించేవారు. 
క తనయుడు నొచ్చిన దుర్యో | ధను డర్లునతనయుమీ(ద దనతే రలుకం 

జన నిచ్చుట గనుంగొని శాం | తనవద్రోణముఖ రథికతతి వెసం గవిసెన్‌. 87 
ప్రతిపదార్థం: తనయుండు= కొడుకు; నొచ్చినన్‌= దెబ్బతినటంచేత; దుర్యోధనుండు= దుర్యోధనుడు(లక్ష్మణుడితండ్రి); 
అర్జున+తనయుమీందన్‌= అభిమన్యునిపై; అలుకన్‌= కోపంతో; తన+తేరు= తన రథాన్ని; చననిచ్చుట= వెళ్ళేటట్లు చేయటం; 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


కనుంగొని= చూచి; శాంతనవ ద్రోణ ముఖ రథిక తతి= భీష్ముడు, (ద్రోణుడు, మున్నగు రథికుల సమూహం; వెసన్‌= శీఘ్రముగా; 
కవిసెన్‌= మార్కొనెను. 
తాత్సర్యం: తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని తండ్రియైన దుర్యోధనుడు అర్జునుని కుమారుడైన 
అభిమన్యునిపైకి తన రథాన్ని తరలించాడు. దానిని చూచి, భీష్ముడు, ద్రోణుడు మున్నగు వీరులందరూ శీఘ్రంగా 
అభిమన్యుని మార్కొన్నారు. 
క. అభిముటి నడరిన రథికుల | తటిచునకు సుభద్ర కొడుకు దలశకతానం 

దటి కన్నిరూపులై యే । డ్లెజ నవ్వుచు నేటులాడె ధీరత మెజియన్‌. 88 


ప్రతిపదార్థం: అటీముటిన్‌+అడరిన= వేగంగా విజృంభించిన; రథికుల+తఅచునకున్‌= రథికుల సమూహానికి; సుభ|ద్రకొడుకు= 
అభిమన్యుడు; తల(కక= జంకక; తాన్‌= తాను; అందజకున్‌= అందరకు; అన్ని+రూపులు+ఐ= అన్ని ఆకారాలుగా అయి; 
ఏడ్తెజన్‌+నవ్వుచున్‌= విజృంభణతో నవ్వుతూ; ధీరత+మెజయన్‌= ధైర్యం వెలుగొందగా; ఏటులాడెన్‌= పోరాడాడు. 
తాత్పర్యం: వీరాధివీరులు అందరూ చేరి గుంపుగా వచ్చి తన పైబడినప్పటికీ - అభిమన్యుడు ధైర్యంతో వారినందరినీ 
మార్కొని నవ్వుతూ పోరాటం కొనసాగించాడు. 
వ. తదవసరంబున. 89 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: ఆ సమయంలో. 
మ. కని తే రుప్పరవీది. దోలుకొని యాకౌరవ్యసైన్యంబు న 

జ్ఞననాథుం దటినీతనూజు గురు జంచద్దాణ వర్షంబులన్‌ 

మును6గం జేయుచు దేవదత్త మెలమిన్‌ మైయించుచున్‌ సంగరా 

వని యల్లాడ వియచ్చరుల్‌ వొగడ వివ్వచ్చుండు వచ్చెన్‌ వడిన్‌. 90 
ప్రతిపదార్థం: కని= చూచి; తేరు= రథము; ఉప్పర+వీదిన్‌= ఆకాశమార్గాన; తోలుకొని= నడిపి; ఆ+కౌరవ్య+సైన్యంబున్‌= ఆ 
కౌరవసేనను; ఆ+జననాథున్‌= ఆ రాజునూ(దుర్యోధనుని); తటినీ+తనూజున్‌= నదీసూనునీ(భీష్ముని); గురున్‌= (ద్రోణాచార్యునీ; 
చంచత్‌+బాణ+వర్షంబులన్‌= చలించే అమ్ములవానలో; మును(గన్‌+చేయుచున్‌= మునిగేటట్లు చేస్తూ; దేవదత్తము= దేవదత్తం 
అనే పేరుగల శంఖాన్ని; ఎలమిన్‌= సంతోషంతో; మైయించుచున్‌= పూరిస్తూ; సంగర+అవని= రణరంగం; అల్లాడన్‌= కంపింపగా; 
వియత్‌+చరుల్‌= ఆకాశసంచారులు; పొగడన్‌= ప్రస్తుతించగా; వడిన్‌= వేగంగా; వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చెన్‌= అరుదెంచాడు. 
తాత్సర్యం: అభిమన్యుని అనేకవీరులు చుట్టుముట్టడం చూచి, తండ్రియైన అర్జునుడు తన రథాన్ని ఆకాశవీథిలో 
తోలించుకొని రణరంగానికి వచ్చాడు. వస్తూ వస్తూ కౌరవ సైన్యంపై, దుర్యోధనునిపై, సేనాపతి భీష్ముడిపై 
పలుమారులు బాణవర్షం కురిపించాడు. దేవదత్త శంఖం పూరించాడు. ఆతని ధాటికి రణరంగం కంపించింది. 
ఆకాశసంచారులు అతనిని కీర్తించసాగారు. 


విశేషం: 1. భావాన్ని బట్టి భాషను సంఘటిస్తాడు తిక్కన. 2. అట్టే భావానుగుణంగా ఛందస్సును కూడా ఎన్నుకుంటాడు 
మహాకవి తిక్కన. ఇక్కడ మత్తేభంలో అర్జునుని రణరంగప్రవేశం వర్షించటం ఉదాహరణ(ప్రాయం. 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 179 


వ. అంతయు గనుంగొని యుధిష్టరుండు గడంగి సేనల కెల్లను జేయివీచిన నొక్కపెట్టయురవడించి కురుసైన్యంబు 
దలంకం దలపడియె నప్ప డాదిత్యుం గప్పి ధరణీరేణువులు చీకట్లు గవియింపం గరితురగనరగాత్ర 
గళితరుధిరధారాసారం బది యడంగునట్లు సేసె నంత నర్హును వివిధ బాణపాతంబుల. గౌరవానీకంబునం 
దునియ లైన శరాసనశరకరవాలపరిఘపరశ్వధాదులును బజియ లయిన హరిశిరః కుంభికుంభపదాతి 
కపాలప్రభృతులును దుమురు లైన రథాంగధ్వజచ్చత్రచామర ప్రముఖంబులుం గలిగి కయ్యంపునేల కరంబు 
ఘోరం బయ్యె నట్టియెడం దమమీ(ది మానుసులు వడినం జెడి తిరిండు హయగజస్యందనంబులును 
దురంగమాతంగస్యందనంబులు రూపటిన నేపటి మెలంగునయ్యై యారోహకులును నై యాకులతం బొంది 
మనబలంబు దెరలి మరల వెబిచటిచి కనుకనిం బబిచినం గృష్టార్దునులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన 
మందాకినీనందనుండు గుంభసంభవున కిట్లనియె. 91 


ప్రతిపదార్థం: అంతయున్‌= సమస్తం; కనుంగొని= చూచి; యుధిష్టిరుండు= ధర్మరాజు; కడంగి= పూని; సేనలకున్‌+ఎల్లను= 
సైన్యాలకు అన్నిటికీ; చేయి+వీచినన్‌= చేతిని ఇటునటుకదల్చగా= (ప్రోత్సహించగా; ఒక్క+పెట్ట= ఒక్కసారిగా; ఉరవడించి= 
అతిశయించి; కురు+సైన్యంబు= కౌరవసేన; తలంకన్‌+తలపడియెన్‌= చలింపగా మార్కొన్నవి (పాండవసేనలు); అప్పుడు; 
ఆదిత్యున్‌+కప్పి= సూర్యుని మరుగుపరచి; ధరణీ రేణువులు= భూమినుండి చెలరేగిన ధూళికణాలు; చీ(కట్లు+కవియింపన్‌= 
అంధకారం వ్యాపింపచేయగా; కరి, తురగ, నర, గాత్ర, గళిత, రుధిర, ధారా, ఆసారంబు= ఏనుగులు -గుర్రాలు, మనుజుల 
కళేబరాల నుండి జారిన నెత్తుటి చాళ్ళ జడివాన అది= ఆ ధూళిని; అడంగు+అట్టు= సమసిపోయేటట్టుగా; చేసెన్‌; అంతన్‌= 
పిదప; అర్జును, వివిధ, బాణ, పాతంబులన్‌= అర్జునుని యొక్క పెక్కు అమ్ముల ప్రయోగం వల్ల; కౌరవ+అనీకంబునన్‌= 
కారవులసేనలో; తునియలు+ఐన= ముక్కలు అయిన; శరాసన, శర, కరవాల, పరిఘ, పరశ్వధ, ఆదులును= ధనువులు, బాణాలు, 
కత్తులు,ఇనుపగుదియలు, గం[డ్రగొడ్డళ్ళూ మొదలైనవి; పజీయలు+ఐన= ముక్కలు అయిన; హరి శిరస్‌+కుంభి కుంభ పదాతి 
కపాల, ప్రభృతులును= గుర్రాల తలలు, ఏనుగుల తలలు కాల్చలముల పుర్రెలు, మొదలయినవి; తుమురులు+ఐన= చిన్న 
చిన్న ముక్కలు అయిన; రథాంగ ధ్వజ చత్ర చామర (ప్రముఖంబులున్‌= రథచక్రాలు, జెండాలు, ఛ(త్రాలు, చామరలు మున్నగునవి; 
కలిగి= ఉండి; కయ్యంపునేల= రణరంగం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరంగా కనిపించింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
తమ+మీ(ది+మానుసులు= తమపై ఎక్కిన మనుష్యులు; పడినన్‌= కూలగా; చెడి= పాడయి; తిరిగెడు= సంచరించునట్టి; హయ, 
గజ, స్యందనంబులును= గుర్రాలు, ఏనుగులు, రథాలున్నూ; తురంగ మాతంగ స్యందనంబులు= గుర్రాలు, ఏనుగులు, రథాలు; 
రూపు+అజినన్‌= నశించగా; ఏపు+అటి= అతిశయం నశించి; మెలంగు= తిరుగాడు; అయ్యై= ఆయా; ఆరోహకులును= 
ఎక్కినవారు; ఐ= అయి; ఆకులతన్‌+పొంది= కలతచెంది; మన+బలంబు= మన సైన్యం; తెరలి= కలతచెంది; మరలన్‌= ఇంకను; 
వెజచజచి= భయపడి; కనుకనిన్‌+పజచినన్‌= సం(భ్రమంతో  పరుగెత్తగా; కృష్ణ+అర్జునులు= కృష్ణుడును, అర్జునుడును; 
పాంచజన్య+దేవదత్తంబులు= పాంచజన్యం, దేవదత్తం అనే శంఖాలు; పూరించినన్‌= ఒత్తగా; మందాకినీ నందనుండు= భీష్ముడు; 
కుంభసంభవునకున్‌= (ద్రోణునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ధర్మరాజు చేయెత్తి తనసేనలను పురికొల్పాడు. పాండవసేనలు ఒక్కపెట్టున ఉత్సాహంతో విజృంభించి 
కౌరవ సేనలను మార్కొన్నాయి. అప్పుడు నేలమీది నుండి రేగిన దుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. చీకట్టు 
క్రమ్మినట్లయింది. అయితే-చనిపోయిన ఏనుగులు, గుర్రాలు, భటుల దేహాలనుండి (స్రవించిన నెత్తుటి ధారలవలన, 
ఆ దుమ్ము అణగిపోయింది. తరువాత, అర్జునుడు ప్రయోగించిన బాణ పరంపరల వలన కౌరవసేనలో 
ఖండఖండాలు అయిన విల్టులు, అమ్ములు, కత్తులు, ఇనుపగుదియలు, గం[డ్రగొడ్డళ్ళు - మరియు 
ముక్కచెక్కలయిన గుర్రాల తలలు, ఏనుగుల కుంభస్థలాలు, కాలిభటుల పుర్రెలు, దట్టంగాపడిపోయిన చక్రాలు, 
జెండాలు, గొడుగులు, చామరాలు మున్నగు వాటితో రణరంగం భయంకరంగా కన్పించింది. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ సమయంలో, తమమీది మనుష్యులు కూలిపోవటంతో చెడి తిరిగే గుర్రాలు, ఏనుగులు, రథాలు - 
గుర్రాలు, ఏనుగులు, రథాలు చెడిపోతే, దీనులై తిరిగే ఆరోహకులు కలిగి మనసేన భీతితో వెనుకంజ వేసి 
పారిపోవటం చూచి, కృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలు పాంచజన్యం, దేవదత్తం పూరించారు. 
అప్పుడు, భీష్ముడు కౌరవసేన దుఃస్థితి గమనించి (ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: శ్రీకృష్ణుడి శంఖంపేరు పాంచజన్యం. అర్జునుడి శంఖంపేరు దేవదత్తం. వీరులు యుద్దం చేసేది విల్లు అమ్ములు గదలు 
మొదలైన ఆయుధాలలో అయినప్పటికీ, శంఖాలు, తప్పెట్లు, భేరులు మొదలైన వాద్యాలు- యుద్ధంలోని ఉత్సాహానికి 
భారమితులుగా గోచరించేవి. వివిధ వాద్య విశేషాలు పరాక్రమ ్రతీకలై శౌర్యసంరంభానికి దోహదం కల్పించేవి. 


తే. “కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యిపుడు । కౌరవానీకముల నెల్ల గసిమసంగి 
కృష్ణసారథ్యమున నొప్పుక్రీడి యైన । నెట్లు సేయంగవలయు. దానట్లు సేసె. 92 


ప్రతిపదార్థం: కృష్ణ+సారథ్యమునన్‌= శ్రీకృష్ణుడు తన రథాన్ని నడుపుతున్నప్పుడు, ఒప్పు= శోభిల్లు; క్రీడి= అర్జునుడు; ఇపుడు= 
ఈ సమయంలో; కౌరవ+అనీకములన్‌+ఎల్లన్‌= కౌరవసేనలను అన్నింటినీ; కసిమసంగి= సంహరించి; కృష్ణ సారథ్యమునన్‌= 
శ్రీకృష్ణుని నాయకత్వంలో; ఒప్పు= శోభిల్లు; (క్రీడి= (క్రీడించునట్టివాడు; అయినన్‌= అయినప్పుడు; ఎట్టు= ఏ రీతిగా; 
చేయంగవలయున్‌= చేయాలో; తాను= అర్జునుడు; అట్టు= అదేరీతిగా; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు తన రథానికి సారథియె యుండగా, అర్జునుడు కౌరవసేనలను సంహరించాడు. ఆనాడు- 
రథం నడపటంలో శ్రీకృష్ణుని మించిన నేర్పుగల సారథి లేడని ప్రసిద్ది. అంతగొప్ప సారథి లభించటంచేత రథికుడుగా 
రాణించి అర్జునుడు కౌరవసేనలను చీల్చి చెండాడగలిగాడు. అంతేగాక - శ్రీకృష్ణుని నాయకత్వంలో రథిక వీరుడైన 
అర్జునుడు గొప్ప ఆటగాడుగా మారిపోయి - ఘోర యుద్దభూమిని (క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడు. 


విశేషం: 1. ఈ పద్యంలో మొదటి రెండు పాదాలలో |క్రీడి= అర్జునుడు రథికుడు. మూడు నాలుగు పాదాలలో అర్జునుడు= 
క్రీడ. పద్య పూర్వార్హంలో కృష్ణుడు - అర్జున విధేయుడు. ఉత్తరార్హంలో అర్జునుడు శ్రీకృష్ణ విధేయుడు. ఈ మాటలు అన్నది 
ఎవరు? భీష్ముడు. భీష్ముడి దృష్టిలో శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి. సాక్షాత్తు పరమాత్మ, అవతారమూర్తి. ఆనాడు జగదేక 
ధనుర్హరుడుగా ప్రసిద్దికక్కిన తాను కౌరవసేనాపతి యైనప్పటికీ - అర్జునుడు తాను చూస్తూ ఉండగనే కౌరవసేనలను చీల్చి 
చెండాడగలిగాడు. భీష్ముని దృష్టిలో - అర్జునుడికి ఆ శక్తి సామర్థ్యాలు కలగటానికి కారణం శ్రీకృష్ణ సారథ్యం. 


2. శ్రీకృష్ణుడు ఆదర్శకర్మయోగి. అతని దృష్టిలో - నీచకర్మ లేనేలేదు. ఉదాహరణకు ఆతడు సారథి భూమికను ధరించేవాడు. 
గు[ర్రాలకు దాణా వేసేవాడు. వాటికి స్నానం చేయించేవాడు. రాజసూయయాగ సూత్రధారి శ్రీకృష్ణుడు. జరాసంధ కథకు హేతువు 
భీముని శక్తికంటె శ్రీకృష్ణుని యుక్తియే ఎక్కువ కారణం అని చెప్పవచ్చు. రాజసూయయాగంలో అతిథులు భోజనం ముగించిన 
పిమ్మట శ్రీకృష్ణుడు ఎంగిలి విస్తళ్ళు ఎత్తినట్టు జన(శుతిలో ప్రచారంలో ఉన్న జానపద గాథ. 


క. విను మలుక వొడమి మిక్కిలి । కనుదెఅచిన త్రిపురవైరి కైవడి యూ య 
ర్లునునందు( దోంచచున్నది । మనమొనలున్‌ వశముగావు మరలుపు మింకన్‌. 93 


ప్రతిపదార్థం: వినుము= ఆలకింపుము; అలుక+పొడమి= కోపంవచ్చి; మిక్కిలి+కను+తెజచిన= అధికమైన కన్ను అనగా 
మూడవకన్ను విప్పిన; త్రిపుర+వైరి+కైవడి= పరమశివుడి రీతి; ఈ+అర్జును+అందున్‌= ఈ అర్జునుడిలో; తో(యచున్నది= 
కనపడుతున్నది; మన+మొనలున్‌= మన సేనలు; వశము+కావు= మన అధీనంలో లేవు; ఇంకన్‌+ఇకమీద; మరలుపుము= 
(పారిపోయే) సేనలను మళ్ళించునది. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 181 


తాత్సర్యం: అర్జునుడినిచూస్తే, అతడు మూడవకన్ను విప్పిన పరమ శివుడుగా కనిపించుతున్నాడు. మన సేనలు 
మన అధీనంలో లేవు. పారిపోయే సేనలను మళ్ళించుము. 


విశేషం: 1. త్రిపుర+వైరి= శివుడు -'త్రిపురిములు నాశనం చేసినట్టు పురాణకథనం. కొందరు పండితులు 'త్రిపురములు' హరప్పా 

నాగరికతకు చెందినవనీ, ఆర్యుల దేవుడు శివుడు వాటిని నాశనం చేశాడనీ, ఆర్యులు (గ్రామీణ నాగరికతకు చెందినవారనీ ఒకవాదం 

లేవదీశారు. ఈవాదంలోని సత్యాసత్యాలు భావి పరిశోధనల వలన తేలవలసినట్టివే. 2. శివుడు ఫాలనేత్రుడనీ - ఆతని మూడవ 
కన్ను ప్రళయాన్ని సదృశమనీ పురాణకథనం. 

వ. పోక నిలిచిన బలు మానుసులుం బెద్దయు డస్సి యోహటించినయట్లున్నవారు వారిజ మిత్రుండు 
నపరగిరిశిఖరంబునకుం జేరి నేంటికి. గయ్యంబు సాలింత మని చెప్పి యతం డియ్యకొన నెల్లవారలం 
దివియ నియమించి నడపించె నప్పుడు పాండవులు పాంచాల మాత్స్యాది పరివార సహితంబుగా నార్పులు 
సెలంగి నింగి ముట్ట మరలి రిట్లు రెండవనా(టి సంధ్యాసమయంబున రెండుదెజింగులవారును దమతమ 
శిబిరంబులకుం జనిరి; మజునాండు. 94 


ప్రతిపదార్థం: పోక+నిలిచినన్‌= పారిపోకుండా నిలువగా; బలుమానుసులు= గొప్ప భటులు; పెద్దయున్‌= మిక్కుటముగా; 
డస్సి+ఓహటించిన+అట్టు+ఉన్నవారు= బడలి వేసారినట్టు కన్సించుతున్నారు; వారిజమి(త్రుండు= పద్మమి(త్రుడు, సూర్యుడు; అపర 
గిరి శిఖరంబునకున్‌= పడమటికొండ కొసకు; చేరెన్‌; నేంటికిన్‌= ఈరోజుకు; కయ్యంబు+చాలింతము= యుద్దం విరమించుదాము; 
అని+చెప్పి; అతండు= ద్రోణుడు; ఇయ్యకొనన్‌= అంగీకరించగా; ఎల్లవారలన్‌= అందరినీ; తివియన్‌+నియమించి= మరలుటకు 
ఆజ్ఞాపించి; నడపించెన్‌= సైన్యమును నడపించాడు; అప్పుడు= ఆ సమయంలో; పాండవులు; పాంచాల మాత్స్య+ఆది+పరివార, 
సహితంబుగాన్‌= పాంచాలురు, మత్స్యదేశానికి సంబంధించినవారు మున్నగు అనుచరులతో పాటు; ఆర్పులు+చెలంగి+నింగి+ముట్టన్‌= 
సింహనాదాలు (మోగి ఆకాశం అంటగా; మరలిరి= తమతమ నివాసాలకు వెనుదిరిగి వెళ్ళారు; ఇట్టు= ఈ విధంగా; రెండవనాంటి= 
రెండవరోజు; సంధ్యా+సమయంబున్‌= సంజవేళ(సూర్యాస్తమయ సమయం పిమ్మట); రెండు+తెజంగుల వారును= రెండు 
పక్షాలవారును, కౌరవ పాండవసేనలలోని వారలు; తమ తమ శిబిరంబులకున్‌= తమ తమ స్కంధావారాలకు, తాము విడిదిచేసిన 
చోట్లకు; చనిరి= వెళ్ళారు; మజునాండు= ఆపై దినమున. 


తాత్సర్యం: “పారిపోకుండా రణరంగంలో నిలిచిన పోటరులైన భటులుకూడా, బడలి వేసారి ఉన్నారు. సూర్యుడు 
అస్తమించుతున్నాడు. నేడు ఇంక యుద్దం ఆపటం మంచిది” అని భీష్ముడు చెప్పాడు. ద్రోణుడు అతని మాటకు 
అంగీకరించాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్దభూమి నుండి నిష్కమించమని ఆజ్ఞాపించి కౌరవసేనలను 
మరలించాడు. పాండవులు పాంచాల సేనలు, మత్స్యసేనలు మున్నగు అనుచరులతోపాటు సింహనాదాలు చెలరేగి 
ఆకాశం అంటుతుండగా తమ తమ శిబిరాలకు తరలివెళ్ళారు. ఇది రెండవనాటి సాయంకాలం జరిగిన యుద్ధంతీరు. 
మరునాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్ముని తృతీయ దినస యుద్దము (సం. 6-52-1) 
క రేపకడ రభసమున గం । గాపుత్తుండు సేనం గూర్చి గరుడవ్యూహం 
బేపారం దీర్షికొని ము । క్రై పొలుపును బలుపు మెజియునట్లుగ నిలిచెన్‌. 95 


ప్రతిపదార్థం: రేప+కడ= (ప్రొద్దుపొడుపు వేళ; రభసమునన్‌= తొందరగా; గంగా పుత్రుడు= భీష్ముడు; సేనన్‌+కూర్చి= సేనను 
(ప్రోగుచేసి; గరుడ వ్యూహంబు+ఏపారన్‌= గరుడాకారంగా ఉండే వ్యూహాన్ని అతిశయించేటట్టు; తీర్చికొని= తీర్చిదిద్ది; ముక్కు+ఐ= 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాను ఆ గరుడ వ్యూహానికి “ముక్కు” స్థానంలో నిలిచి; పొలుపును+బలుపు+మెణియు+అట్లుగన్‌= అందమూ బలమూ 
'ప్రకటమగునట్టుగా; నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: తెల్లవారగానే, భీష్ముడు కౌరవసేనలను అన్నిటినీ ప్రోగుచేసి 'గరుడవ్యూహం'గా తీర్చిదిద్దాడు. తాను 
ఆ గరుడాకారంలో ఉన్న ఆ వ్యూహానికి 'ముక్కు'గా నిలబడ్డాడు. భీష్ముడు 'ముక్కు' స్థానంలో నిలబడడం చేత 
ఆ వ్యూహానికి అందం, బలం కూడా చేకూరాయి. 


వ. _దానికిద్రోణకృతవర్శలు కన్ను లయిరి కృపాశ్వత్థామలు శిరం బయి నిలిచిరి త్రిగర్తులతో. గూడి భూరి శ్రవశ్శల్య 
భగదత్తులును సౌవీరజయద్రథులును గంఠత్వంబు నొందిరి మనుజపతి యనుజులుం దానును వెన్నయ్యె 
విందానువిందులుం గాంభోజుండును శూరసేనుండునుం బుచ్చం బైరి మాగధకళింగాదిగణంబులు దక్షిణపక్షం 
బయ్యును గర్భాటకోసలప్రముఖనికాయంబులు వామపక్షం బయ్యును బొలిచిరి తక్కునుంగలవారలు(గలయం 
బన్ని రంతం బాండవబలంబులును భండనంబునకు వెడలె నయ్యవసరంబున నర్జునుండు. 96 


ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ గరుడవ్యూహానికి; ద్రోణ+కృతవర్మలు= ద్రోణుడు కృతవర్మ; కన్నులు+అయిరి= నేత్రాలు అయ్యారు; 
కృప+అశృత్తామలు= కృపాచార్యుడు, అశ్చత్హామ;శిరంబు+అయి= తల అయి; నిలిచిరి= నిలబడ్డారు, (త్రిగర్తులతోన్‌+కూడి= 
త్రిగర్తులు అనేవారితో కలిసి; భూరిశ్రవస్‌+శల్య భగదత్తులును= భూరిశ్రవుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీర, జయ(ద్రథులును= 
సౌవీరరాజు; (సింధురాజు); జయ।ద్రథుడు; కంఠత్వంబున్‌+ఒందిరి= కుత్తుకభావం పొందారు; మనుజపతి= రాజు(దుర్యోధనుడు); 
తానును+అనుజులున్‌= తాను తన తమ్ములు; వెన్ను+అయ్యెన్‌= వీపుగా అయ్యారు; వింద+అనువిందులున్‌= విందుడును, 
అనువిందుడును; కాంభోజుండును= కాంభోజరాజూ; శూరసేనుండునున్‌= శూరసేన రాజూ; పుచ్చంబు+అయిరి= తోక 
అయినారు; మాగధ కళింగాది గణంబులు= మగధకు, కళింగానికి చెందిన సేనలు; దక్షిణ+పక్షంబు+అయ్యును= కుడి రెక్కగాను; 
కర్ణాట కోసల ప్రముఖ నికాయంబులు= కర్ణాటదేశం, కోసలదేశం - మున్నగు దేశాలకు సంబంధించిన సేనా సమూహాలు, 
వామపక్షంబు+అయ్యును= ఎడమ రెక్కగాను; పొలిచిరి= శోభిల్హారు; తక్కునున్‌+కలవారలున్‌= మిగిలినట్టివారు; కలయన్‌+పన్నిరి= 
ఇటూ, నటూ కలిసి పోయేట్టుగా చేరారు; అంతన్‌= పిమ్మట; పాండవ+బలంబులును= పాండవుల సేనలును; భండనంబునకున్‌= 
యుద్దానికి; వెడలెన్‌= వెళ్ళాయి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; అర్జునుండు. 


తాత్సర్యం: గరుడాకారంలో ఏర్పడిన ఆ వ్యూహానికి (ద్రోణుడు, కృతవర్మ కన్నులుగా నిలిచారు. కృపుడు, అశ్చత్సామ 
శిరస్సు అయ్యారు. త్రిగర్తులు - భూరిశ్రవుడు - శల్యుడు - భగదత్తుడు సౌవీరరాజు సింధుభూపతి జయ(ద్రథుడు 
కంఠంగా అయ్యారు. దుర్యోధనుడు - తమ్ములు వీపు అయ్యారు. విందుడు, అనువిందుడు, కాంభోజరాజు, 
శూరసేనరాజు తోక అయ్యారు. మాగధరాజు - కళింగరాజు మున్నగువారు కుడి రెక్క అయ్యారు. కర్ణాట కోసల 
సేనలు మున్నగునవి ఎడమరెక్క అయ్యాయి. తక్కినవారు ఇటు అటు సర్దుకున్నారు. అప్పుడు పాండవసేనలు 
కూడా, యుద్దభూమికి తరలివెళ్ళాయి. ఆ సమయంలో అర్జునుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, మనమొనం గని ధృష్టద్యు । మ్నున కిట్లను బన్నబంపు మోహర మర్ధం 

దుని చందంబున దుర్యో । ధనుసైన్యము. బొదువుననువు దలకొనవలయున్‌. 97 
ప్రతిపదార్థం: మన+మొనన్‌= మన సైన్యాన్ని; కని= చూచి; ధృష్టద్యుమ్నునకున్‌= ధృష్టద్యుమ్నునితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
చెప్పాడు; మోహరము= వ్యూహాన్ని; అర్హ+ఇందుని+చందంబునన్‌= అర్హచంద్రుని ఆకారంలో; పన్నన్‌+పంపు= పన్నుట కాజ్ఞాపించుము; 
దుర్యోధను+సైన్యమున్‌= దుర్యోధనుని సైన్యమును; పొదువు= మార్కొనే; అనువు+తలకొనన్‌+వలయున్‌= అనుకూలత ఏర్పడాలి. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 183 


తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను చూచి ధృష్టద్యుమ్నుడితో ఈ రీతిగా చెప్పాడు. 'అర్హచంద్రాకారంలో మన 
వ్యూహాన్ని అమర్భవలసింది. ఎందుకంటే దుర్యోధనుడి వ్యూహాన్ని ఛేదించే ఉపాయం మనం అనుసరించాలి గదా! 


విశేషం: వ్యూహాన్ని బట్టి - ప్రతివ్యూహం ఉంటుంది. కౌరవులు గరుడవ్యూహం పన్నారుకదా! పాండవులు అర్హచం(ద్రాకార వ్యూహం 
పన్నితే-గరుడపక్షి కుత్తుక ఉత్తరించటానికీ వీలు కలుగుతుంది. 


వ. అనిన విని యతం డట్ల చేసినం బాండ్యమగధబలపరివృతుం డై భీమసేనుండు దక్షిణశ్య్ళంగంబున నిలిచె. 
దదనంతరంబ విరాటద్రుపదులును మజియు నీలుండును గాశకరూశగణసమేతుండై ధృష్టకేతుండును నిలిచిరి 
శిఖండి సహితుం డగు ధృష్టద్యుమ్ను మున్నిడికొని యుధిష్టిరుండు శుండాలమాలికాభీలంబుగా మధ్యప్రదేశం 
బలంకరించె నవ్వలన సాత్యకి మొదలుకొని యోలిన కవలును ద్రౌపదేయులు నభిమన్యుండు ఘటోత్క్మచుండు. 
గేకయ పతులుం బన్నిరి సకలలోకంబులకు రక్షకుండైన రాజీవాక్షుం డెవ్వానికి రక్షణం బొనర్జు నట్టి రథికశ్రేష్టుండు 
డాపలికొమ్మునం బన్నె( దక్కటి దొరలుం గలయమోహరించిరి ట్లుభయసైన్యంబులు సన్నద్దంబు లయి నడచి 
నిన్ఫాణాదుల రావంబులు సెలంగ రౌద్రంబు దలకొనం దార్మొనియెందత్సమయంబున ధనంజయుండు మన 
పదాతులు బడలువడం దనరథంబు వటిపించి శరంబులు నిగిడించి. 98 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని అర్జునుడు చెప్పగా ఆలకించి; అతండు= ధృష్టద్యుమ్నుడు; అట్టు+అ+చేసినన్‌= ఆ విధంగా చేయగా; 
పాండ్య, మగధ, బల పరివృతుండు+ఐ= పాండ్య మగధ సేనలు తన చుట్టూచేరగా; భీమసేనుండు; దక్షిణ+శ్చంగంబునన్‌= 
దక్షిణముననున్న కొసకు; నిలిచెన్‌; తద్‌+అనంతరంబు+అ= అటుపిమ్మట; విరాట (ద్రుపదులును= విరాటుడు, (ద్రుపదుడును; 
మజీయున్‌= అదనంగా; నీలుండును= నీలుడును; కాశ కరూశ గణ సమేతుండు+ఐ= కాశీదేశానికి, కరూశదేశానికి సంబంధించిన 
సేనలతో కూడినవాడై; ధృష్టేతుండును= ధృష్టకేతుడును; నిలిచిరి; శిఖండి సహితుండగు= శిఖండితో కూడుకొనిన; ధృష్టద్యుమ్నున్‌= 
ధృష్టద్యుమ్నుని; మున్ను+ఇడికొని= ముందుపెట్టుకొని; యుధిష్టిరుండు= ధర్మరాజు; శుండాల+మాలికా+ఆభీలంబుగా= ఏనుగుల 
గుంపువలె భయంకరంగా; మధ్య+(ప్రదేశంబు= నడిమిచోటును; అలంకరించెన్‌= అందముగా చోటు చేసుకున్నాడు; ఆవలనన్‌= 
అటువైపు; సాత్యకి+మొదలుకొని= సాత్యకి మొదలగువారు; ఓలిన్‌+*ఆ= వరుసగా; కవలును= కూడిన నకుల సహదేవులును; 
ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులు; అభిమన్యుండు; ఘటోత్కచుండున్‌; కేకయపతులున్‌= కేకయరాజులును; పన్నిరి= వ్యూహంలో 
చేరారు; సకల లోకంబులకున్‌= అన్ని లోకాలకు; రక్షకుండు+ఐన= కాపాడే వాడైన; రాజీవాక్షుండు= పద్మనయనుడు, శ్రీకృష్ణుడు; 
ఏ+వానికిన్‌+రక్షణంబు+ఒనర్చున్‌= ఎవనిని కాపాడుచుండునో; అట్టి= అటువంటి; రథిక+శ్రేష్ణుండు= తేరెక్కి యుద్దం చేసేవారిలో 
గొప్పవాడు, అర్జునుడు; డాపలి+కొమ్మునన్‌+పన్నైన్‌= ఎడమకొసగా చేరాడు; తక్కటి+దొరలున్‌= మిగిలినరాజులు; కలయన్‌+మోహరించిరి= 
కలిసిపోయేటట్టుగా వ్యూహంలో చేరారు; ఇట్టు= ఈ రీతిగా; ఉభయ సైన్యంబులున్‌= రెండుసేనలు; సన్నద్దంబులు+ఐ= సంసిద్దమై; 
నడచి= దండు వెడలి; నిస్సాణ+ఆదుల+రావంబులు= బూరాలు మొదలగు వాద్యాల ధ్వనులు; చెలంగన్‌= ధ్వనించగా; రౌద్రంబు= 
అధికకోపం; తలకొనన్‌= వ్యాపింపగా; తార్కొనియెన్‌= మార్కొన్నాయి; తద్‌+సమయంబునన్‌= ఆ కాలంలో; ధనంజయుండు= 
అర్జునుడు; మన పదాతులు= మన కాలిబంటులు; బడలు+పడన్‌= డస్సిపోవునట్టుగా; తన+రథంబు= తన తేరు; పణిపించి= నడిపించి; 
శరంబులు= బాణాలు; నిగిడించి= ప్రయోగించి. 


తాత్సర్యం: అర్జునుని సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనను అర్హ్రచం[ద్రవ్యూహంగా అమర్చాడు. 
భీముడు- పాండ్య మగధ సేనలతో కూడిన వాడై, కుడి కొసను నిలిచాడు. అటుపిమ్మట విరాటుడు, [ద్రుపదుడు 


నిలిచారు. నీలునితోపాటుగా ధృష్టకేతుడు కాశీదేశ కరూశదేశ సేనలతో పాటు నిలిచాడు. శిఖండితోపాటు 
ధృష్టద్యుమ్నుని ముందు పెట్టుకొని, యుధిస్టిరుడు తన చుట్టూ ఏనుగుల దండును కాపుగా పెట్టుకొని వ్యూహానికి 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


మధ్యగా నిలిచాడు. అటు ప్రక్కగా సాత్యకి, నకుల సహదేవులు, ద్రౌపది కొడుకులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, 
కేకయరాజులు వ్యూహంలో భాగంగా నిలిచారు. జగదద్రక్షకుడైన శ్రీకృష్ణుడు రథసారథిగా గల అర్జునుడు ఎడమ 
కొసను నిలిచాడు. మిగిలిన రాజులు యథోచిత స్థానాలలో నిలిచారు. ఆ విధంగా ఉభయసేనలూ యుద్దానికి 
సంసిద్దమై బూరాలు మొదలైన వాద్యాల ధ్వనులు మిన్నుముట్టగా, మిక్కిలి రోషంతో మార్కొన్నాయి. ఆ సమయంలో 
అర్జునుడు విజృంభించి, కౌరవసేనలలోని కాల్చలాన్ని చీకాకు పరచాడు. 


విశేషం: 1.ఈ వ్యూహ రచనలో గమనింపవలసిన అంశాలు: ఇది కౌరవులు పన్నిన గరుడవ్యూహానికి ప్రతివ్యూహం. గరుడాకృతి 
వ్యూహంలో కుత్తుక ఉత్తరించటానికి - అర్హచం[ద్రవ్యూహం అమర్భ్బబడింది. ఒక కొసలో ధృష్టద్యుమ్నుడు, మరియొక కొసలో 
అర్జునుడు సుదూరంలో ఉన్నారు. ఇక - మధ్యభాగం ఏమికావాలి? అక్కడ ధర్మరాజు నిలిచాడు. అతనికి తగిన రక్షణ కావాలి. 
చుట్టూ ఏనుగులు. వాటికి చుట్టు సాత్యకి - కవలు - [ద్రౌపదేయులు- అభిమన్యుడు - ఘటోత్కచుడు. 2. ఉపపాండవులు 
- ఒకేచోట ఉంటారు ఏ వ్యూహంలో అయినా - అట్టే నకుల సహదేవులుకూడా. 3. ఏ దేశానికైనా - ఒక ప్రభువు ఉంటాడు. 
ఉదాహరణకు విరాటుడు, ద్రుపదుడు మొదలుగా కేకయ దేశానికి మాత్రం కేకయ రాజులు అని బహువచన ప్రయోగమే భారతంలో 
అన్ని చోట్లా కన్పిస్తుంది. అది “బహురాజులి ఆధిపత్యంగల గణతంత్ర రాజ్యాంగం కావున. 


క. అరదములు రథికవరులును । హరి సారథి కేతుసహిత మై పొడిపొడిగా 
గరులును జోదులు డొల్ల(గ6। దురగంబులు రావుతులును దుత్తునియలుగన్‌. 99 


ప్రతిపదార్థం: అరదములు= రథాలు; రథిక వరులును= తేరెక్కి యుద్దం చేసే వీరులు; హరి సారథి కేతు సహితము+ఐ= 
గుర్రాలు, తేరు నడిపే సూతులు= జెండాలతో కూడ; పొడిపొడిగాన్‌= చూర్లము అయ్యేటట్టుగా; కరులును= ఏనుగులు; జోదులు= 
భటులు; డొల్లంగన్‌= కూలిపోగా; తురగంబులు= గుర్రాలు; రావుతులును= గుర్రాలపై ఎక్కి యుద్దంచేసే భటులూ; 
తునియలు+తునియలుగాన్‌= ముక్కలు ముక్కలుకాగా; (అర్జునుడు యుద్దం చేయగా) 

తాత్పర్యం: రథాలు, రథాలపై ఎక్కి యుద్దం చేసే వీరులూ, గుర్రాలు - సారథులు జెండాలతోపాటు పొడిపొడి 
అయ్యేటట్టు అర్జునుడు అమ్ములు ప్రయోగించాడు. ఏనుగులు- భటులు కూలారు. గుర్రాలు, గుర్రాలను ఎక్కి 
యుద్దం చేసేవాళ్ళూ. ముక్కలుగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క చేయందొడంగిన గాంధా । రేయులు వెస నొక్కపెట్ట రేగి యతనిపై 
గో యని కవిసినం గని కౌం | తేయులు నందటు( గడంగి తేరులు పఅపన్‌. 100 


ప్రతిపదార్థం: చేయన్‌+తొడంగినన్‌= ముక్కలు చేయసాగిన; గాంధారేయులు= గాంధారి కొడుకులు(కౌరవులు); వెసన్‌= వేగంగా; 
ఒక్క+పెట్ట+రేంగి= ఒకేమారు విజృంభించి; అతనిపైన్‌= అర్జునుడిపై; 'కో'+అని+కవిసినన్‌= గోల చేస్తూ మార్కొనగా; 
కౌంతేయులు+అందరు= పాండవులు అందరూ; కడంగి= పూని; తేరులు= రథాలు; పజపన్‌= తోలగా. 


తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను విధ్వంసం చేయగా, కౌరవులు అందరూ ఏకమై అతనిపై మార్కొన్నారు. 
దానితో పాండవులు అందరూ ఏకమై వారిపైకి తమరథాలను మళ్ళించగా. 
విశేషాలు: 'కోయని కవిసిని - అది ఎక్కటి కయ్యం కాదు. అది సంకుల సమరం. అందరూ కలిసి- శత్రుసేనను తాకేటప్పుడు 


అది మౌనంగా అమ్ములు ప్రయోగించడం కాదు. ఆ దొమ్మి సంరంభంలో హెచ్చరికతో కూడిన “నినాదం” వహించే భూమిక 
అర్థం చేసుకోవాలి. 'కో' అని మార్కొనిన అనే ప్రయోగం సార్థకం. 'కో ధ్వని అనుకరణ. 


భీష్మపర్వము జై ద్వితీయాశ్వాసము 185 
వ. కని తమకించి బలంబులు రెండును గలయన్‌ బెరయయ( గెందూళ యెగసిన. 101 


ప్రతిపదార్థం: కని= చూచి; తమకించి= ఉత్సహించి; బలంబులు రెండును= ఉభయసైన్యాలు, కౌరవపాండవసేనలు రెండూ; 
కలయన్‌ బెరయన్‌= మార్కొనగా; కెంపు+దూళి= కెందూళి(ఎ(ర్రని దుమ్ము); ఎగసినన్‌= ఎగురగా; 


తాత్పర్యం: కురు పాండవుల సేనలు రెండు తారసిల్లి యుద్దం చేస్తుండగా కెందూళి ఎగరగా. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. నామముల. బితృపితామహ । నామంబుల నుగ్రబిరుదనామంబుల సాం 
గ్రామికు లెటి(గింతురు దము । నా మొన నీ మొనను జూపు లడరక యున్నన్‌. 102 


ప్రతిపదార్థం: నామములన్‌= పేరులతో; పితృ+పి తామహ+నామంబులన్‌= తండ్రి తాతల పేరులతో; ఉ(గ్ర+బిరుద+నామంబులన్‌= 
భయంకరములైన బిరుదుల పేరులతో; సాం(గ్రామికులు= యుద్దం చేసేవారు; తమున్‌= తమ్ము; ఆ మొనన్‌+ఈ మొనన్‌= 
ఆ సేనయందు ఈ సేనయందు, (పాండవుల సేనయందు , కౌరవసేనయందు); చూపులు+ అడరక+ఉన్నన్‌= కన్నులు కనుపించక 
ఉన్నప్పుడు; ఎటీగింతురు= తెలియచేసుకుంటారు. 


తాత్సర్యం: ఎవరెవరో - ఎవరికీ తెలియని ఆ సమయంలో యుద్దం చేసేవారు తామెవరో తెలిసేటట్లుగా - బిగ్గరగా 
తమ పేరులు - తమ తండ్రుల పేరులు, తాతల పేరులు తమ బిరుదులు (ప్రకటించుకుంటారు. 


విశేషం: తిక్కన కాలంలో, తదుపరి భారతదేశ చరిత్రలో మధ్యయుగాలలో 'బిరుదావళులు” మిక్కిలి ప్రాముఖ్యం వహించాయి. 
'గండరగండి, 'మూరురాయరగండి ఉదాహరణ ప్రాయాలు. 


తే. ఇవ్విధంబున గ్రందుపా టింతయైన । భీష్ము కడ(క నీ సైన్యంబు భీముబలిమిC 
జేసి యా సేనయును నప్పు సిక్కు వడక । పోరె నేమని చెప్పదు. గౌరవేంద్ర! 103 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం|ద్ర!= కౌరవ శ్రేష్ణుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; (క్రందుపాటు= 
సమ్మర్దం; ఇంత+ఐన= ఇంతగా విస్తరించగా; భీష్ము+కడంకన్‌= భీష్ముని యొక్క పూనికచే; నీ+సైన్యంబు= నీ సేన; 
భీము+బలిమిన్‌+చేసి= భీముని యొక్క శక్తిచేత; ఆ+సేనయును= ఆ పాండవుల సైన్యం; అప్హు= ఆ సమయంలో; చిక్కు+పడక= 
చీకాకుకాకుండా; పోరెన్‌= యుద్దం చేశాయి; ఏమి+అని+చెప్పుదున్‌= ఇంక ఏమి చెప్పగలను? 

తాత్సర్యం: ఈ రీతిగా సమ్మర్షం ఇంతగా సాగింది. భీష్ముడి నాయకత్వంలో కౌరవసేన, భీముడి నాయకత్వంలో 
పాండవసేన - ఒకరినొకరు మార్కొన్నారు. ఏ పక్షమూ వెనుకంజ వేయలేదు, జంకలేదు. ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
ఉభయపక్షాల పరాక్రమమూ వర్లనాతీతం. 


విశేషం: ఏమని చెప్పుదు” అనే ప్రయోగంలోని సారస్యం గమనింపదగినట్టిది. ఘోరమైన పోరాటంలో ఉభయ సేనలు చూపిన తెగువ, 
తెంపు - చూపరియెన సంజయుడికి ఆశ్చర్యావహాలుగా కనుపించాయి. 


క శోణితము వెల్లి గవిసిన । రేణు వడంగుటయు మొనలు ప్రియపడి వెస గీ 
ర్వాణాసురసమరము క్రియ । బాణాదినిశాతహేతిపంక్తులు మెజియన్‌. 104 


ప్రతిపదార్థం: శోణితము+వెల్లి= నెత్తుటి ప్రవాహం; కవిసినన్‌= (క్రమ్మగా; రేణువు= దుమ్ము; అడంగుటయున్‌= 
అణగిపోవుటయు; మొనలు= సేనలు; ప్రియపడి= సంతోషించి; వెసన్‌= వేగంగా; గీర్వాణ+అసుర+సమరము (క్రియన్‌= 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవతల రాక్షసుల యొక్క యుద్దంవలె; బాణ+ఆది+నిశాత+హేతి+ పంక్తులు= అమ్ములు మొదలైన వాడి కత్తుల 
వరుసలు; మెజయన్‌= (ప్రకాశింపగా. 


తాత్సర్యం: కురు పాండవసేనల తాకిడికి దుమ్ము చెలరేగింది. అంత దుమ్ము ఏ విధంగా అణగారగలదు? 
యుద్దంలో (ప్రవహించిన నెత్తుటి ధారలచే ఆ దుమ్ము అణగింది. కురు పాండవ సేనల యుద్దం - దేవతలు 
రాక్షసులు చేసిన యుద్దంవలె ఉన్నది. బాణాలు మొదలైన వాడి ఆయుధాల వరుసలు (ప్రకాశించాయి. 
విశేషం: ఈ పద్యంలో “ప్రియపడి' అనే ప్రయోగం గమనింపదగినట్టిది. ఘోర సంగ్రామంలో “పియపడటం'” ఏమిటి? దట్టంగా 
క్రమ్మిన దుమ్ము అణగారటం వీరులకు సంతోషదాయకమే. ఇక నెత్తురు ప్రవాహం మాట ఏమిటి? అది యుద్దం. వీరులు 
చావుకు తెగించినవారు. వారికి నెత్తురు అన్న భయంలేదు. 


వ. పెనంగునట్టియెడ గాంగేయుండును గురుండును బురుమిత్తుండును సైంధవుండును సౌబలుండును 
వికర్ణుండును బాండవసేనపయి నడరిన భీమసేన ఘటోత్కచసాత్యకి శ్రైబ్యచేకితానద్రౌపదేయులు వారిం 
దలపడినం బోరు ఘోరం బయ్యె నప్పుడు రథబృందంబులతో భవదగ్రనందనుండు వాయునందన 
తదీయనందను లున్నయెడకు నురవడించినం గని భీష్మద్రోణు లతని మించి వారలం దాంశినం జూచి 
సవ్యసాచి యగ్రజు నగ్రభాగంబునకు వచ్చి. 105 


ప్రతిపదార్థం: పెనంగునట్టి+ఎడన్‌= పోరాడేటపుడు; గాంగేయుండును= భీష్ముడును; గురుండును= ద్రోణుడును; పురుమిత్రుండును= 
పురుమిత్రుడును; సైంధవుండును= సింధురాజును; సౌబలుండును= శకునియు; వికర్ణుండును; పాండవ సేనపయిన్‌= పాండవుల 
సైన్యంపై; అడరినన్‌= విజృంభించగా; భీమసేన ఘటోత్కచ సాత్యకి శైబ్య చేకితాన ద్రాపదేయులు= భీముడు, ఘటోత్కచుడు, 
సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, (ద్రౌపది కొడుకులూ; వారిన్‌= కౌరవులను; తలపడినన్‌= మార్కొనినపుడు; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= భీకరం అయింది; అప్పుడు= ఆ సమయంలో; రథ+బృందంబులతోన్‌= తేరుల గుంపులతో; 
భవత్‌+అ(గ్ర+నందనుండు= నీ పెద్ద కొడుకు(దుర్యోధనుడు);వాయునందన+తదీయనందనులు+ఉన్న+ఎడకున్‌= భీముడు- 
అతని కొడుకు ఘటోత్కచుడు ఉన్న చోటికి; ఉరవడించినన్‌= ఉత్సాహంతో తరలివెళ్ళగా; కని= చూచి; భీష్మ ద్రోణులు= 
భీష్ముడు, ద్రోణుడు; అతనిన్‌ మించి= ఆ దుర్యోధనుని దాటి; వారలన్‌= పాండవపక్షంలోని వీరులను; తాంకినన్‌= మార్కొనగా; 
చూచి; సవ్యసాచి= కవ్వడి(అర్జునుడు); అ(గ్రజు+అ(గ్రభాగంబునకున్‌= అన్నగారైన భీముని ముందునకు; వచ్చి. 


తాత్సర్యం: కురుపాండవసేనలు యుద్దం చేస్తున్నప్పుడు, భీష్ముడు, ద్రోణుడు, పురుమి(త్రుడు, సైంధవుడు, శకుని, 
వికర్ణుడు పాండవసేనపై విజృంభించారు. భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, [ద్రౌపదీపుత్రులు 
వారిని మార్కొన్నారు. ఘోర యుద్దం జరిగింది. అప్పుడు, రథసమూహాలతో దుర్యోధనుడు భీముడూ అతడి కొడుకు 
ఘటోత్కచుడూ ఉన్న చోటికి ఉత్సాహంతో తరలి వెళ్ళటం చూచి, భీష్ముడూ (ద్రోణుడూ అతనిని దాటి వెళ్ళి 
వారిని మార్కొన్నారు. అదిచూచి, అర్జునుడు భీముని ముందర చేరి. 


క. భూరిశరాసారంబున. । గౌరవుల కడంక యుడిపె గాంధారబలాం 
భోరాశి. దజియం జొచ్చిరి । వీరాగ్రణి సాత్యకియును విజయసుతుండున్‌. 106 


ప్రతిపదార్థం: భూరి+శర+ఆసారంబునన్‌= గొప్పదైన అమ్ముల జడివానచే; కౌరవుల+కడంక+ఉడిపెన్‌= కౌరవుల విజృంభణ 
అరికట్టెను; గాంధార+బల+అంభస్‌+రాశిన్‌= గాంధారసేన అనే సముద్రాన్ని; వీర+అ(గ్రణి= వీరులలో (శ్రేష్టుడు; సాత్యకియును= 
సాత్యకీ; విజయ+సుతుండున్‌= అర్జునుని కొడుకు అయిన అభిమన్యుడూ; తటియన్‌+చొచ్చిరి= మధథించసాగారు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 187 


తాత్సర్యం: గొప్ప అమ్ముల జడివాన కురిపించి, కౌరవుల విజృంభణ అరికట్టాడు అర్జునుడు. వీరులలో శ్రేష్టుడు 
అయిన సాత్యకి, అభిమన్యుడు గాంధార సేనతో పరాక్రమం చూపి పోరాడారు. 


క _ పొదివికొని శకునిబల ము । న్మదగతి సాత్యకి రథంబు నజకిన నాతం 

దది దిగ్గదా(టి దైర్యా । స్పదమతి నభిమన్యుతేరిపైకిం జనియెన్‌. 107 
ప్రతిపదార్థం: పొదివికొని= చుట్టుముట్టి; శకుని బలము= శకునిసేన; ఉన్మదగతిన్‌= గర్వంతో; సాత్యకి+రథంబు= సాత్యకి 
తేరు; నజకినన్‌= ఖండింపగా; ఆతండు= సాత్యకి; దిగ్గదాంటి= దిగిపోయి; ధైర్య+ఆస్పద+మతిన్‌= ధైర్యంతో కూడిన బుద్దితో; 
అభిమన్యు+తేరిపైకిన్‌= అభిమన్యుని రథంమోదికి; చనియెన్‌= వెళ్ళాడు(అధిరోహించాడు). 
తాత్పర్యం: శకునిసేన - సాత్యకి రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసింది. సాత్యకి రథం దిగి, ధైర్యం విడువకుండా, 
ఉపాయంగా తప్పించుకొని - అభిమన్యుడి రథం ఎక్కాడు. 
క. వా రిరువురు( జలమున గాం । ధారపతి ప్రముఖ రధికతతులను జంచ 

న్వారాచతతుల నొంచిరి | క్రూరతC గవిసెన్‌ యుధిష్టిరుండు భీష్ముపయిన్‌. 108 
ప్రతిపదార్థం: చలమునన్‌= పట్టుదలతో; వారు+ఇరువురున్‌= వారు ఇద్దరును- అభిమన్యుడు, సాత్యకి; గాంధారపతి (ప్రముఖ 
రథిక తతులన్‌= శకుని మున్నగు వీరుల సముదాయాన్ని; చంచత్‌ నారాచ తతులన్‌= చలించే అమ్ముల గుంపులతో; నొంచిరి= 
నొవ్వజేశారు; యుధిష్టిరుండు= ధర్మరాజు; క్రూరతన్‌= కఠినత్వంతో; భీష్ము+పయిన్‌= భీష్మునిమీద; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: సాత్యకి, అభిమన్యుడు, మిక్కుటమగు పట్టుదలతో శకుని మున్నగు వీరులపై వాడి అమ్ములు 
ప్రయోగించి యుద్దం చేశారు. ధర్మరాజు - క్రార్యంతో భీష్ముని మార్కొన్నాడు. 
క భూరిబలఘోర మగు నా । భూరమణుని కోలుతలకు. బోవక భీష్మ 

స్పారబలము ద్రోణుని దో । స్పారంబును నచ్చి నీదుసైన్యము పెనంెన్‌. 109 
ప్రతిపదార్థం: భూరి బల ఘోరము+అగు= గొప్ప సైన్యముతో భయంకరమైన; ఆ+భూరమణుని= ఆ రాజాయొక్క(ధర్మరాజాయొక్క); 
కోలుతలకున్‌+పోవక= (ప్రత్యక్ష యుద్దమునకు జంకక; భీష్మ స్ఫార, బలమున్‌= భీష్ముని యొక్క విస్తారమైన శక్తిని; ద్రోణుని; 
దోఃసారంబును= భుజబలమును(పరా[క్రమమును); నచ్చి= ఇష్టపడి, నమ్మి; నీదు+సైన్యము=నీ సేన; పెనఠాన్‌= పోరాడింది. 

గాడే సీపు A స క 
తాత్సర్యం: గొప్ప సేనతో కూడి ధర్మరాజు -భీష్ముడిపైబడి ప్రత్యక్షయుద్దం ప్రారంభించాడు. కౌరవసేన- ధర్మరాజు 
ధాటికి తట్టుకొని పోరాడింది. కౌరవసేన ఆ విధంగా నిలవటానికి కారణం - భీష్ముని యొక్క విస్తారమైన శక్తి, 
- ద్రోణుడి భుజబలం మీద కారవసేనకు గల గౌరవం. 
C 


విశేషం: కోలుతల: ఎదుట నిలిచి యుద్దం చేయటం. ఇది ప్రత్యక్ష యుద్దం. సంకుల సమరము దొమ్మియుద్దం. 
ఠా ఠా ఠా 
దుర్యోధనుడు భీమునితో యుద్దము సేసి మూర్చిల్లుట (సం. 6-54-15) 
చ. తదవసరంబునం బతి యుదగ్రత భీముని. దాఢి విస్పుర 
త్ర్రదరము లేసినన్‌ నగుచు( బాండవవీరు(డు రాజుమేన బె 


ట్టిద మగుబాణ మొక్కటి వడింగొని తూటి(గ నేయ దేరిపై6 
జదికిలం బడ్డ మూర్చ నృపసత్తము లేవ(గనీక కప్పినన్‌. 110 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; పతి= రాజు(దుర్యోధనుడు); ఉద(గ్రతన్‌= భీకరంగా; భీమునిన్‌+తా(కి= 
భీముని మార్కొని; విస్సురత్‌+(ప్రదరములు= (ప్రకాశమానములైన అమ్ములు; ఏసినన్‌= ప్రయోగింపగా; నగుచున్‌= నవ్వుచు; 
పాండవ+వీరు(డు= భీముడు; రాజు+మేన= దుర్యోధనుని శరీరంపై; బెట్టిదము+అగు= కఠినము అయిన; బాణము+ఒక్కటి= 
ఒక అమ్ము; వడిన్‌+కొని= వేగంగా (గ్రహించి; తూజంగన్‌+ఏయన్‌= తూట్టుపడేటట్టు ప్రయోగింపగా; తేరిపైన్‌= రథముమీద; 
చదికిల+పడ్డ= కూలబడగా; మూర్చ= స్పృహలేని స్థితి; నృప+సత్తమున్‌= రాజశ్రేష్టుడిని - దుర్యోధనుడిని; లేవంగనీక= 
నిలుచుండేందుకు వీలు కాకుండా; కప్పినన్‌= ఆవరింపగా 

తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు భీముని మార్కొని, వెలుగొందే అమ్ములు విసిరాడు. భీముడు నవ్వుతూ 
- ఒక కఠినమైనబాణంతో దుర్యోధనుని శరీరం తూట్లు పడేటట్టు కొట్టాడు. దుర్యోధనుడు రథముపై చదికిలబడి 
లేవలేకుండేటట్టుగా మూర్చక్రమ్ముకోగా. 


ఆ. సంభ్రమమున నపుడు సారథి యచ్చోటు । దొల6గ బెలుచం దేరు దోలుటయును 

గని భయంబు నొంది కలంగి యొక్కున్ముడి | బలములెల్లం దెరలి పాటి జొచ్చె. 111 
ప్రతిపదార్థం: సంభ్రమమునన్‌= తొట్రుపాటుతో; అపుడు= ఆ సమయంలో; సారథి= దుర్యోధనుని రథ చోదకుడు; ఆ+చోటు= 
ఆ స్థలం; తొల(గన్‌= వీడునట్టుగా; పెలుచన్‌= వేగంగా, తేరు= రథము; తోలుటయును= నడిపించుటయు; కని= చూచి; 
భయంబున్‌+ఒంది= భీతిచెంది; కలంగి= చీకాకై; బలములు+ఎల్లన్‌= సేనలు అన్నీ, ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; 
తెరలి+పాజన్‌+చొచ్చెన్‌= మరలి పారిపోసాగాయి. 
తాత్పర్యం: దుర్యోధనుడు మూర్చపోవటం చూచి, సంభ్రమంతో అతని సారథి రథాన్ని వేగంగా తోలుకొని, 
యుద్దభూమిని వదలిపోవటం చూచి, కౌరవసేనలు కలతచెంది, భీతిచెంది, వెనుదిరిగిపోయాయి. 


క వెనుకొని విటిగిన సైన్యము । గనుకని( బాఅంగ. జేసి క్రౌర్యోద్రేకం 

బున ధృష్టద్యుమ్నుండును । దన కెలనం దటుమ వాయుతనయుం డెగిచెన్‌. 112 
ప్రతిపదార్థం: వెనుకొని= వెనుకకు మరలి; విజిగిన+సైన్యమున్‌= ఓడిపోయిన సేనను; కనుకనిన్‌= సంభ్రమంతో; పాణింగన్‌+ 
చేసి= పారిపోయేటట్టు చేసి; (క్రౌర్య+ఉ(ద్రేకంబునన్‌= (క్రూరమైన ఆవేశంతో; ధృష్టద్యుమ్నుండును; తనకెలనన్‌+తణుమ= తన 
పార్య్వాలతో తణిమి కొట్టగా; వాయు తనయుండు= భీముడు; ఎగిచెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: ఓడిపోయిన కౌరవసేన - వెనుదిరిగి పారిపోతూ ఉండగా, క్రూరత్వంతో కూడిన ఆవేశంతో తన 
ప్రక్క ధృష్టద్యుమ్నుడు తరిమికొట్టగా, భీముడు విజృంభించాడు. 
క అదలిచి ద్రోణుడు భీష్ముడు | మదమున నిలునిలు మనంగ మటియును మొగ క 

ట్టద సేన భీమసేనుడు । గదిసి పిటుంద నంట నార్వ( గౌరవనాథా! 113 
ప్రతిపదార్థం: కౌరవ+నాథా!= కౌరవరాజా!(ధృతరాష్ట్రమహారాజా); |ద్రోణు(డు= (ద్రోణుడు; అదలిచి= బెదరించి; భీష్ముండు= 
భీష్ముడు; మదమునన్‌= గర్వంతో; నిలునిలుము= ఆగు, మాగుముఅని; అనంగన్‌= అని చెప్పగా; భీమసేనుండు= భీముడు; 
గదిసి= చేరి; పిణు(దన్‌+అంటన్‌= వెనుకచేరి తరుమగా; ఆర్వన్‌= కేకలు వేయగా - సింహనాదం చేయగా; మజియును= 
ఇంకను; సేన= సైన్యం; మొగకట్టదు+అ= మూగదు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కౌరవసేన పారిపోతూ ఉండగా, (ద్రోణుడూ భీష్ముడూ మరలించటానికి 
ప్రయత్నించారు. అయినా - కౌరవ సేన- నిలువ లేకపోయింది. భీముడు పారిపోయే సేనను వెంబడించి తరిమి 
కొట్టి సింహనాదం చేసినప్పుడు- కౌరవసేన ఎదురుతిరిగి ప్రతిస్పందన చేయక నోరు మూసికొని పారిపోయింది. 


భీష్మపర్వము న్‌ ద్వితీయాశ్వాసము 189 


విశేషం: మొగకట్టు= మూగు; మొగకట్టదు - అంటే మౌనంగా ఎట్టి ప్రతిస్పందననూ చూపకపోవటం. భీముడు వెన్నాడి తరిమినప్పుడు 
కౌరవసేన మొగకట్టలేదు. అంటే - భీముడికి అభిముఖంగా కూడి నిలబడలేకపోయిందని భావం. 


క సభయ మయి శకుని సైన్యం | బభిమన్యుండు సాత్యకియు రయంబున. దోలం 
బ్రభ సెడి పటిచుట గని యా । ప్రభువు చలం బెడలి విటిగె బంధులు. దానున్‌. 114 


ప్రతిపదార్థం: అభిమన్యుండు= అభిమన్యుడు; సాత్యకియున్‌; రయంబునన్‌= వేగంగా; తోలన్‌= వెన్నాడగా; సభయమయి= 
భీతిల్లి; శకుని+సైన్యంబు= శకుని సైన్యం(గాంధారసేన); ప్రభ+చెడి= తేజము నశించి, వెలవెలపోయి; పజచుటన్‌+కని= పారి 
పోవటం చూచి; ఆ ప్రభువు= ఆ రాజు(శకుని); చలంబు+ఎడలి= పట్టుదల చెదరి; బంధులు= చుట్టాలు; తానున్‌= తానును; 
విజీగెన్‌= ఓడిపోయాడు. 

తాత్సర్యం: సాత్యకి, అభిమన్యుడు కలిసి వెన్నాడగా, శకుని సైన్యం ధైర్యం కోల్పోయి పారిపోయింది. ఆ సన్నివేశం 
చూచి, శకుని బంధువులతోపాటు పట్టుదల చెదరి ఓటమికి లోనయ్యాడు. 


క. _ ఊర్జితశాత్రవసేనా | దుర్ణయు€ డగునర్జునుండు దోర్టల లీలా 
స్పూర్ణితు( డై యొక్క దెసన్‌ । గర్జారౌద్రముగ6 దోలె. గౌరవబలమున్‌. 115 


ప్రతిపదార్థం: ఊర్జిత, శాత్రవ, సేనా, దుర్ణయుండు, అగు= పూనికగల శత్రువులసేన చేత జయించుటకు శక్యముగాని; అర్జునుండు= 
అర్జునుడు; దోస్‌ బల, లీలా స్పూర్దితుండు+ఐ= భుజబలము యొక్క అనగా పరాక్రమము యొక్క ఆటచే వెలుగొందునట్టివాడై, 
మిఖుమిట్టు గొలిపే గొప్ప పరాక్రమము కలవాడై; కౌరవ+బలమున్‌= కౌరవుల సేనను; ఒక్క+దెసన్‌= ఒక్కవైపుగ; గర్భా రెద్రముగన్‌= 
భయంకరంగా గర్జించుతూ, భయంకర సింహనాదం చేస్తూ; తోలెన్‌= తరిమికొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుని శాత్రవులు - ఎంత పట్టుదలతో మార్కొనినప్పటికీ అతడిని జయింపలేరు. అతడు దుర్ణయుడు. 


అతడు - ఒక ఆటలోవలె పరాక్రమం ప్రదర్శించి సింహనాదం చేస్తూ కౌరవసేనను ఒక వైపునకు చేర్చి - వెన్నాడి 
తరిమికొట్టాడు. 


తే. అంతం దెప్పిటి నీ కొడు కనికి రథము । దొలంగ6 దెచ్చుట గనుంగొని యలిగి సూతుం 

బలికి సరభసముగ నడుకలని కేంగి । యెలుంగు సూపిన బలములు నిలిచి పొదివె. 116 
ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; తెప్పిరి= సేదతీరి; నీ కొడుకు= నీ పుత్రుడు= దుర్యోధనుడు; అనికిన్‌+రథము+తొల(గన్‌+తెచ్చుట+ 
కనుంగొని= యుద్దభూమినుండి తేరును తరలించి తీసికొని రావటం తెలిసికొని; సూతున్‌= సారథిని; అలిగి= కోపగించి; పలికి= 


మాటాడి; సరసభసముగన్‌= తొట్రుపాటుతో; నడు+కలనికిన్‌+ఏం౧= యుద్ద మధ్యమునకు వెళ్ళి; ఎలుంగు+చూపిన= సింహనాదం 
చేయగా(కేకవేయగా); బలములు= సేనలు; నిలిచి+పొదివెన్‌= ధైర్యంతో విలసిల్లి నిలిచాయి. 


తాత్సర్యం: అంతట - దుర్యోధనుడు మూర్చనుండి తేరుకొన్నాడు. రణరంగంనుండి తేరు తరలించి తనను 
తెచ్చినందుకు అతడు సారథిని కోపంతో మందలించి, సంభ్రమంతో తిరిగి యుద్ధభూమికి చేరుకొని సింహనాదం 
చేశాడు. కారవసేనలు ధైర్యం పుంజుకొని నిలబడ్డాయి. 


తే. ఉన్నచోటన కదలకయున్న ద్రోణ । భీష్ములును గోలుతలసేయ. బెటిగి సేన 
చంద్రు డుదయింప( బెటిగిన శరధియట్లు । దోడుతోడుత. బొంగారి చూడనొప్పె. 117 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉన్న+చోటన్‌+అ= నిలిచియున్న స్థలమునందే; కదలక+ఉన్న= చలింపకుండా నిలిచిన; (ద్రోణ+భీష్ములును= 
ద్రోణుడును, భీష్ముడును; కోలుతల+చేయన్‌= కట్టెదురుగ నిలిచి యుద్దం చేయగా; సేన= సైన్యం(కౌరవసేన); పెటిగి= 
అతిశయించి; చం[ద్రుడు+ఉదయింపన్‌= చంద్రుడు పొడిచినప్పుడు; పెణటిగిన= పొంగిన; శరధి+అట్టు= సముద్రం వలె; 
తోడు+తోడుతన్‌= (క్రమ(క్రమంగా; పొంగారి= అతిశయించి; చూడన్‌+ఒప్పెన్‌= శోభిల్లింది. 


తాత్సర్యం: (ద్రోణుడు, భీష్ముడు (దుర్యోధనుడు మూర్చితుడైనప్పటికీ) చలించకుండా ఉన్న చోటులోనే నిలిచి, 


కట్టెదురుగా ఉన్న పాండవసేనపై విజృంభించారు. అప్పుడు కౌరవసేన- చంద్రుడు ఉదయంచేటప్పుడు పొంగే 
సముద్రంవలె - అతిశయించి, [క్రమక్రమంగా శక్తి పుంజుకొని శోభిల్లింది. 
వ. ఇట్లు బలంబుల నిలిపి సుయోధనుండు సత్వరంబుగా భీష్మద్రోణుల పాలికిం జని వారలతో నిట్లనియె. 118 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; బలంబులన్‌= సేనలను; నిలిపి= ఆపి; సుయోధనుండు; సత్వరంబుగాన్‌= శీఘ్రంగా; 
భీష్మద్రోణుల పాలికిన్‌+చని= భీష్ముడు, ద్రోణుడు ఉన్న చోటికి పోయి; వారలతోన్‌= భీష్మ ద్రోణులతో; ఇట్టు అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా సేనలను కూడగట్టుకొని, వేగంగా భీష్మద్రోణులు ఉన్న చోటికి వెళ్ళి దుర్యోధనుడు ఈ 
విధంగా అన్నాడు. 
ఉ. 'ఉక్కున మూండు లోకములు నొక్కటం దాశన యేనిం బోర మీ 

రొక్కం డొకండ గెల్బుటకు నోపుదు రశ్రమవృత్తి నిట్టి మీ 

ముక్కున నూరు గల్గ మనమోహర మీ దురవస్థ బొందునే? 

యక్కట మున్న పాండవుల కల్గంగ నొల్లమిసెప్ప రైతిరే!' 119 
ప్రతిపదార్థం: ఉక్కునన్‌= పరాక్రమంతో; మూండులోకములున్‌= (త్రిభువనాలు; ఒక్కటన్‌= ఏకమై; తాశెన+ఏనిన్‌= 
మార్కొనినప్పటికీ; పోరన్‌= యుద్దంలో; మీరు; ఒక్కండు+ఒకండు+అ= ఒకడు ఒక్కడే; అశ్రమవృత్తిన్‌= సులువుగా; 
గెల్బుటకున్‌; ఓపుదురు= చాలుదురు; ఇట్టి= ఇటువంటి; మీ+ముక్కునన్‌+ఊర్పు+కల్లన్‌= మీరు (బ్రదికి ఉండగానే - మీరు 
ఊపిరి పీల్చుచుండగానే; మన+మోహరము= మన మొగ్గరము, మన సేనా వ్యూహము; ఈ+దురవస్థన్‌+పొందునే?= ఈ 
చెడ్డ స్థితికి వస్తుందా?; అక్కట!= అయ్యో!; మున్ను+అ= ముందుగానే; పాండవులకున్‌+అల్గంగన్‌+ఒల్లమి= పాండవులమీద 
ఆ(గ్రహించటం ఇష్టం లేకపోవటం; చెప్పరు+ఐతిరే!= చెప్పలేదుకదా! 
తాత్సర్యం: 'మూడు లోకాలు కలిసి ఒక్కపెట్టున మీమీదకు దండెత్తి వచ్చినప్పటికీ- మీలో ఒకడు చాలు వారిని 
జయించటానికి. మీరు సజీవులై ఉండగా మనసేన ఈ దురవస్థను పొందటం శోచనీయం. పాండవులపై మీకు 
పక్షపాతం ఉంది. ఆ విషయం మీరు ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది కదా!” 


విశేషం: మూడు లోకాలు-భూలోకం; పైలోకం - స్వర్గలోకం; (క్రిందిలోకం - పాతాళలోకం. 
వ. అని పలికి గాంగేయుం గనుంగొని. 120 
ప్రతిపదార్థం: అని+పలికి= అని చెప్పి; గాంగేయున్‌= గంగ కొడుకును= భీష్ముని; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అని చెప్పి దుర్యోధనుడు భీష్ముడిని చూచి. 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 191 


ఆ. ‘నాడ చెప్పంగన్న నాకు రాధేయున । కెట్లు సూడ బోలె నట్లు వోలె 
బడినపాటు. బడుదు మడియాస నీచేత | భంగపడితి మింక( బలుకు లేల? 121 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; నాండె= ఆ దినమే(యుద్దానికి ముందు- కర్టుని నిరసించిన నాడే); చెప్పన్‌+కన్నన్‌= చెప్పి ఉంటే; 
రాధేయునకున్‌= కర్గునకు; ఎట్టు= ఏ విధంగా; చూడన్‌+పోలెన్‌= చూచినట్టుగానే; అట్టుపోలెన్‌= ఆ విధంగానే; పడినపాటు, 
పడుదుము= మా పాట్లు మేము పడియుండే వాళ్ళము; అడియాసన్‌= వ్యర్థమైన ఆశతో; నీచేతన్‌= నీవలన; భంగపడితిమి= 
మోసపోయాము; ఇంకన్‌= ఇక; పలుకులు+ఏల?= మాటలు ఎందుకు? 


తాత్సర్యం: ఆనాడే (యుద్దానికి ముందే) ఆవిషయం (పాండవులపై ఆ(గ్రహించజాలననే విషయం) చెప్పి ఉంటే 


నాకూ కర్లుడికీ ఏది తోస్తే ఆ విధంగా మా పాట్లు మేము పడియుందుము. వ్యర్థమైన ఆశచేత నీ వల్ల భంగపడ్డాము. 
ఇక మాటలెందుకు? 


విశేషం: యుద్దానికి ముందు భీష్ముడు కర్ణుని * అర్హరథుడు' అని నిర్ణయించి అధిక్షేపించాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో 
చెప్పినమాట 'నీవు కర్షుని వదలుకొంటావా? నన్ను వదలుకొంటావా?' దుర్యోధనుడు కర్ణుని వదలుకొని భీష్ముడికి, కౌరవ 
సర్వసేనాధిపతిగా పట్టం కట్టాడు. ఈ పర్వంలో దుర్యోధనుడు ఆ (ప్రసక్తి తెచ్చాడు. 

వ. అనిన విని చిటునవ్వు నవ్వుచు మీతండ్రి నీ కొడుకును బ్రియభాషణంబులం దేర్ది యిట్లనియె. 122 


ప్రతిపదార్థం: అనిన+విని= అని దుర్యోధనుడు చెప్పగా ఆలకించి; మీ తండ్రి= మీ తండ్రి(భీష్ముడు); నీ కొడుకును= నీ పుత్రుని, 
దుర్యోధనుడిని; ప్రీయ+భాషణంబులన్‌= ప్రీతి కలిగించే మాటలతో; తేర్చి= సంతృప్తి పరిచి; ఇట్టు+ అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 


తాత్సర్యం: అనగా విని చిరునవ్వుతో భీష్ముడు దుర్యోధనుడిని ప్రీతి కల్గించే మాటలతో సంతృప్తి పరచియిట్లన్నాడు. 


క. పురుహూతసహితమగు ని । ర్లరబలమున కైన గెలువ శక్యమె? సమర 
స్టిరులగు పాండుతనూజుల | నరనాయక! నీకు నిట్లనం దగ వగునే? 123 


ప్రతిపదార్థం: నరనాయక!= ఓ రాజా; దుర్యోధనా!; పురుహూత సహితము+అగు= దేవేంద్రునితో కూడిన; నిర్ణర+బలమునకున్‌= 
దేవతలసేనకు; ఐనన్‌= కూడా; సమర+స్థిరులు+ అగు= యుద్దంలో కదలకుండా నిలబడే; పాండు తనూజులన్‌= పాండవులను; 
గెలువన్‌+శక్యము+ఎ?= జయింప సాధ్యమా?; నీకున్‌; ఇట్టు+అనన్‌= ఈ విధంగా మాటాడుట; తగవు+అగును+ఏ?= న్యాయం 
అవుతుందా? 


తాత్పర్యం: 'దేవేంద్రునితో పాటు దేవతల సేన దండెత్తి వచ్చినా సరే, యుద్ధభూమిలో పాండవులు నిలబడితే 
జయింప సాధ్యం కాదు. ఓ దుర్యోధనా! నీవు - ఈ విధంగా మాటాడటం న్యాయం కాదు సుమా! 


క. వృద్దులు గతాయువులు దు । ర్లుద్దులు నగువారిచేత( బోదురె శస్తా 
స్రోద్ధతియు బాహుగర్వ సమృ । ద్ధియు6 గల పాండు సుతు? లమిత్రధ్వంసీ! 124 


ప్రతిపదార్థం: అమి(త్ర+ధ్వంసీ!= శత్రువులను నాశనము చేసేవాడా - దుర్యోధనా!; వృద్దులు= ముసలివారు; గత+ఆయువులు= 
గతించిన ఆయుస్సు కలవారలు; దుస్‌+బుద్దులు= చెడ్డబుద్దిగలవారు; అగువారిచేతన్‌= అయినట్టి వారిచేత; శస్త్ర +అస్త్ర+ఉద్దతియున్‌= 

లు GG © లట లో 'ఆఈ' షో 
బాణముల మం(త్రబాణముల గొప్పతనం; బాహు+గర్వ+సమృద్దియున్‌= భుజబలము ఉన్నదనే గర్వం ఎక్కువగా; కల= ఉన్న; 
పాండు+సుతులు= పాండురాజు కొడుకులు; పోదురె?= ఓడిపోతారా? 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శత్రువులను ధ్వంసం చేయగల ఓ దుర్యోధనా! శస్త్రములలో, అస్త్రములలో నిపుణులు, పరాక్రమోపేతులు 
అయిన పాండవులు, ముసలివారు ఆయువు క్షీణించిన వారిచే ఓడిపోతారా? 


విశేషం: మహాభారతంలో - భీష్మపర్వంలో పేర్కొనదగిన పద్యాలలో ఇది ఒకటి. ఈ మాటలు పలికినది భీష్ముడు. ఇందులో- 
కొంత వ్యంగ్య ధోరణి ఎత్తి పొడుపు ఉంది. భీష్ముడు అంటున్నాడు. “వృద్దులు - గతాయువులు” (దుర్చుద్దులు)పాండవులను 
గెలువగలరా? ఈ మాటలు భీష్ముడు తనను గూర్చి, ద్రోణుని గూర్చి చేసికొన్న ఆత్మనింద కాజాలదు. ఆ మాటలు దుర్యోధనాదులు, 
కర్గుడు లోగడ అన్నవే. ఇప్పుడు దుర్యోధనుడు - ద్రోణుడిని, భీష్ముడిని ఆకాశానికి ఎత్తి పొగడుతున్నాడు. “మిమ్ము దేవతలు 
గూడ గెలువలేరు - అంటాడు. ఎందుచేత ఇప్పుడు పొగడవలసి వచ్చింది? కౌరవ సేనలు పాండవుల చేత ఓడిపోయి, పారిపోయాయి 
కాబట్టి. భీష్ముడు - దుర్యోధనుడిని 'అమి(త్రధ్వంసీ" అని సంబోధిస్తున్నాడు. ఈ సంబోధనలోని ఎత్తిపొడుపు సుస్పష్టం. ప్రస్తుతం 
దుర్యోధనుడు మూర్చపోయి తిరిగివచ్చాడు. సేనలు పారిపోయాయి. పారిపోకుండా నిలిచింది- ద్రోణుడు, భీష్ముడు మాత్రమే. 
దుర్యోధనుడు 'అమిత్రధ్వంసి' కానే కాదు. అతనికి ఆ శక్తి లేదని తేలిపోయింది! 


తదుపరి దుర్యోధనుడికి భీష్ముడు చీవాట్లు పెట్టాడు. పాండవులు దుర్ణయులు అని చెప్పాడు. తాము ఆ విషయం అంతకు 
ముందే పలుసారులు చెప్పి ఉన్నారు. ఆ విషయం జ్ఞాపకం చేశాడు - భీష్ముడు మరల దుర్యోధనుడికి. అయినా ఇక చూడు 
- శక్తివంచన లేకుండా యుద్దం చేసి విజృంభించి పాండవసేనను హతమార్చగలను” అని ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు. అయితే 
భీష్ముడు అంతకుముందే - తన శక్తిని ఎందుకు చూపలేదు? ఒక సమాధానం - పాండవుల శక్తి సామర్థ్యాలు లోకోత్తరాలు. ఆకస్మికంగా 
వారు విజృంభించారు. ఇంకో సమాధానం: 

దుర్యోధనుడు గర్యాంధుడు. అతనికి పాండవుల శక్తి సామర్థ్యాలు తెలియటం మంచిదే. అప్పుడు గాని అతడు భీష్మద్రోణుల 
గొప్పతనం గుర్తింపలేడు. అందుకని వారు ఉపేక్ష చేసి ఉండవచ్చు. మరియొక సమాధానం - మనోధర్మవేత్తలు సూచించేది. భీష్మ 
'ద్రోణులకు - వారి మనస్సులలో - అంతరాంతరాలలో పాండవులపై అభిమానం, గౌరవం ఉన్నాయి. అంతేగాక - తాము అధర్మపక్షం, 
వహించి యుద్ధం చేస్తున్నామనే అపరాధశంక వారి హృదయాలను వారికి తెలియకుండానే వేధించుతూ ఉండవచ్చును. 


మహాభారతంలో మానవహృదయ క్షీరసాగరమథనం కన్పిస్తుంది. 


క. ఐనను నోపిన భంగిని । భూనాయక! పాండు రాజపుత్ర సముద్య 
త్వేనల( గూల్టెదం గనుంగొను । మీ! నీవును బంధులును సమీపస్టులరై. 125 


ప్రతిపదార్థం: భూనాయక!= ఓ రాజా(దుర్యోధనా)!; ఐనను= ఐనప్పటికీ(పాండవులు దుక్ణయులు అయినప్పటికీ); పాండురాజపుత్ర+ 
సముద్యత్‌+సేనలన్‌= పాండవులయొక్క ఉద్యమించుచున్న సైన్యాలను; నా+ఓపిన భంగిన్‌= నా శక్తివంచన లేకుండగా; కూల్చెదన్‌= 
సంహరింపగలను; నీవును= నీవూ; బంధులును= చుట్టాలూ; సమీపస్ట్థులరు+ఐ= దగ్గరగా ఉన్నట్టివారై; కనుగొనుము+ ఈ != 
చూడవయ్యా! 


తాత్సర్యం: ఓ దుర్యోధన మహారాజా! పాండవులు దుర్ణయులే అయినప్పటికీ, నా శక్తివంచన లేకుండా పాండవుల 
సేనలను సంహరింపగలను. నీవూ నీ బంధువులూ దగ్గరగా నిలిచి చూడవచ్చు. 
విశేషం: భీష్ముడు దుర్యోధనుని 'భూనాయకి అని సంబోధించాడు. దుర్యోధనుడు రాజు. భీష్ముడు ఇపుడు 'పితామహుడు కాడు. 


దుర్యోధనుడు మనుమడూ కాడు. దుర్యోధనుడు రాజు, భీష్ముడు రాజ సేనాధిపతి. భీష్ముడు - తన విధ్యుక్త ధర్మాన్ని శక్తివంచన 
లేకుండా” ఓపినభంగి” నిర్వహించగలనని పునరుద్దాటించాడు. 


వ. అని పలికి సంరంభంబున విజృంభించిన ధార్తరా సులు ముదితమానసులై శంఖంబులు పూరింప భేరీ 
మృదంగాదితూర్యస్వనంబులు సెలంగుటయును. 126 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 193 


ప్రతిపదార్థం: అని+పలికి= అనిచెప్పి; సంరంభంబునన్‌= ఆవేశంతో; విజృంభించినన్‌= అతిశయించగా; ధార్తరాష్ట్రలు= 
ధృతరాష్ట్రుని కొడుకులు; ముదిత+మానసులు+ఐ= సంతోషించిన మనస్సులు కలవారై; శంఖంబులు+పూరింపన్‌= 
శంఖాలు (మోగింపగా; భేరీ, మృదంగ+ఆది, తూర్య, స్వనంబులు= భేరులు, (మద్దెలలు మున్నగు బూరాల మోతలు; 
చెలంగుటయును= (మాయగా. 
తాత్సర్యం: భీష్ముడు ఆ విధంగా పలికి, విజృంభించాడు. దుర్యోధనుడు మున్నగువారు - సంతోషించిన మనస్సులు 
కలవారై శంఖాలు పూరించారు. సైనికులు ఉప్పాంగిపోయి భేరులు- మద్దెలలు-తూర్యాలు మున్నగు జం(త్రవాద్యాలను 
మోగించారు. 
క. విని పాండు నందనులు శం । ఖ నినాదము లుల్లసిల్లగా బహుతూర్య 

ధ్వను లడర6గ6 దిరమై తమ । మొన నిరతముగా నొనర్షి ముదము దలిర్పన్‌. 127 
ప్రతిపదార్థం: విని= కౌరవుల శంఖరావములు మున్నగు హర్షధ్వానాలు ఆలకించి; పాండు నందనులు= పాండవులు; శంఖ+ 
నినాదములు= శంఖముల ధ్వనులు; ఉల్లసిల్లంగాన్‌= చెలరేగగా; బహు తూర్య ధ్వనులు= పెక్కు బూరాల ధ్వనులు; అడరంన్‌= 
వ్యాపింపగా; తమ+మొన= తమసేన; తిరము+ఐ= స్థిరమై; నిరతముగాన్‌= ఎల్లపుడు ఉండేటట్లుగా; ఒనర్చి= చేసి; ముదము+ 
తలిర్సన్‌= సంతోషం అతిశయింపగా. 
తాత్సర్యం: కౌరవుల శంఖనాదాలు, భేరీమృదంగాది తూర్యస్వనాలు విని, పాండవులు శంఖ నాదాలు చేలరేగగా 
బహుతూర్య నాదాలు వ్యాపింపగా స్థిరంగా తమ సేన ఎల్లప్పుడుండేటట్టుచేసి సంతోషం ఒప్పుగా (తరువాతి 
వచనంతో అన్వయం) 

పాండవులు కూడా- శంఖాలు పూరించి హర్షోద్వేగంతో సేనలను పురికొల్సి వెడలారు. 

వ. నడచి రనిన విని సంజయునకు ధృతరా పుం డిట్లనియె. 128 


ప్రతిపదార్థం: నడచిరి+అనినన్‌= వెడలిరి అని చెప్పగా; సంజయునకున్‌; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 
తాత్సర్యం: అని చెప్పగా, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
క, దుర్యోధనుమాటకు భుజ । వీర్యోద్దతి భీష్ముందేచి విక్రమలీలా 
ధుర్యతం గడంగినం గయ్యం । బార్యస్తవనీయ! యెట్టులయ్యెం జెపుమా.” 129 
ప్రతిపదార్థం: ఆర్యస్తవనీయ!= ఆర్యుల (ఉత్తముల)చేత కీర్తింపబడిన సంజయా!; దుర్యోధను మాటకున్‌= దుర్యోధనుని 
పలుకులకు; భుజ+వీర్య+ఉద్ధతిన్‌= భుజబల పరాక్రమ ప్రకర్షచే; భీష్ము(డు; ఏచి= విజృంభించి; విక్రమ+లీలా+ధుర్యతన్‌= శౌర్యం 
అనే (క్రీడను వహించటం చేత; కడ(గినన్‌= పూనగా; కయ్యంబు= యుద్దము; ఎట్టులు+అయ్యెన్‌= ఏ విధంగా అయింది; చెపుమా!= 
చెప్పవయ్యా! 
తాత్సర్యం: పూజ్యుల ప్రశంసలకు పాత్రుడవైన ఓ సంజయా!, దుర్యోధనుడి పలుకులు విని, భీష్ముడు ఏ విధంగా 
విజృంభించి, తన పరాక్రమం (ప్రదర్శించాడో, ఆతడి యుద్దం ఎట్టా సాగిందో వివరించి చెప్పవయ్యా! 
ఠా ౧ 
వ. అనిన విని సంజయుం డతని కి ట్లనియె నప్పుడు ప్రభాకరుండు నభోమధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న 
నతనితోడిపురుడునం దేజోమహిమ దలకొన్న తెబింగునం దనమెటుంగువాలమ్ము లనుకిరణమ్ములు 
వర(గించుచు. బ్రతాపదీపితుండగు దేవవ్రతుండు దేవేంద్రసుతుం దాశిన . 130 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; సంజయుండు; అతనికిన్‌= ధృతరాష్ట్రనకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అప్పుడు= 
ఆ సమయంలో; ప్రభాకరుండు= సూర్యుడు; నభన్‌+మధ్యంబునకున్‌= నభోమధ్యమునకు= ఆకాశం మధ్యకు; వచ్చి= 
అరుదెంచి; వెలుంగుచున్నన్‌= ప్రకాశించుచుండగా; అతనితోడి+పురుడునన్‌= ఆ సూర్యునితో సమానత్వంతో; తేజస్‌+మహిమ= 
ప్రభాప్రభావం; తలకొన్న+తెణంగునన్‌= ఏర్పడిన రీతిగా; తన+మెటుంగు+వాలు+అమ్ములు= తనవైన (ప్రకాశించే వాడి 
బాణాలు; అను+కిరణమ్ములు= అనే మయూఖములు(వెలుగులు); పరంగించుచున్‌= (ప్రసరిస్తూ; ప్రతాప+దీపితుండు= 
పరాక్రమంతో వెలుగొందే; దేవవ్రతుండు= భీష్ముడు; దేవేం(ద్ర+సుతున్‌= దేవేంద్రుని కొడుకు అర్జునుడిని; తాశెన్‌= 
మార్కొన్నాడు. 
తాత్పర్యం: సంజయుడు ధృతరాష్రునితో ఈ విధంగా చెప్పాడు. అప్పుడు సూర్యుడు ఆకాశమధ్యానికి వచ్చి 
ప్రకాశించాడు. ఆ సూర్యుడితో తేజోమహిమలో సమానుడు అయినట్టుగా భీష్ముడు, వాడి బాణాలు అనే తీక్ష్‌ణ 
కిరణాలను (ప్రసరించాడు. ఈ విధంగా ప్రతాపంతో వెలుగొందుతూ, భీష్ముడు అర్జునుని మార్కొన్నాడు. 
నిశేషం: దేవవ్రతుడు= భీష్ముని బౌరస నామధేయం. దేవవ్రతుడు తండ్రికోసం - ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష వహిస్తానని ప్రతిజ్ఞ 
చేయటం చేత అతడికి ‘భీష్ముడు అనే బిరుదనామం సం(క్రమించింది. 
చ. కడంగి సుయోధన ప్రభృతి కౌరవవీరులు భీష్ముతోన బె 

ట్టడరిన భీమముఖ్యులగు నక్కడి యోధులు నొక్క యుమడిన్‌ 

వడి. దలపడ్డ సైన్యము లవారణ రెండును నేచి త్రోచి య 

ప్పడు రభసంబునన్‌ బెరసి పోరి వియచ్చరకోటి మెచ్చంగన్‌. 131 


ప్రతిపదార్థం: కడంగి= పూని; సుయోధన (ప్రభృతి కౌరవవీరులు= దుర్యోధనుడు మున్నగు కౌరవ శూరులు; భీష్ముతోన్‌+అ= 
భీష్మునితోపాటుగనే; బెట్టు+అడరినన్‌= మిక్కుటముగ విజృంభించగా; అక్కడి+యోధులు= అక్కడ పాండవపక్షంలోని వీరులు; 
ఒక్క ఉమ్మడిన్‌= ఒకే మారుగా; వడిన్‌= వేగంగా; తలపడ్డన్‌= మార్కొనగా; సైన్యములు+రెండును= రెండు సేనలూ; అవారణన్‌= 
వారించుటకు వీలులేకుండా; (త్రోచి= ముందునకు వచ్చి; అప్పుడు; రభసంబునన్‌+బెరసి= ఉద్రేకంతో తాకి; వియత్‌+చర+కోటి= 
ఆకాశంలో సంచరించే దేవతల సమూహం; మెచ్చంగన్‌= ప్రశంసించగా; పోరెన్‌= యుద్దం చేశాయి. 


తాత్సర్యం: కౌరవవీరులు - సుయోధనుడు మున్నగువారు - భీష్మునితోపాటుగా విజృంభించారు. అటు పాండవ 
యోధులూ విజృంభించారు. రెండు సేనలూ ఒక్కుమ్మడి తారసిల్లగా ఘోరయుద్దం జరిగింది. ఉభయ సేనలలోని 
యోధుల పరాక్రమాన్నీ ఆకాశంలో సంచరించే దేవతాగణాలు ప్రస్తుతించాయి. 


నిశేషం: యుద్దంలో వీరులు (ప్రదర్శించే పరా(క్రమాన్ని ఖేచరులైన చారణులు మెచ్చుకోవటం తిక్కన పలుచోట్ల వర్ణించాడు. 
వ.  అట్టియెడ. 132 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్సర్యం: ఆ సమయంలో, యుద్దభూమిలో. 


క హుంకారములు నదల్వులు । జంకెలు ధిక్కరణములును సంస్తుతులును వీ 
రాంకోక్తులు నిస్సాణజ । ధాంకృతులును గలిసి యుద్ధటంబుగ బెటిగెన్‌. 133 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: హుంకారములు= హుం అనే ధ్వనులు (రా- నీ ప్రతాపం చూస్తాను అని అర్థం వచ్చేటట్టు యుద్దవీరులు చేసే 
నినాదం); అదల్పులు= మందలింపులు; జంకెలు= బెదరింపులు; ధిక్కరణములు= నిరసనలు; సంస్తుతులును= పొగడ్తలు; 
వీర+అంక+ఉక్తులు= వీరులకు చిహ్నములైన మాటలు; నిస్పాణజ+ఢాంకృతులును= జం(త్ర వాద్య విశేషమునుండి పుట్టిన 'ఢాం' 
శబ్దాలు; కలిసి; ఉద్భటముగన్‌= భయంకరంగా; పెటిగెన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: ఆ సమయంలో - యుద్దభూమిలో హుంకారాలు - మందలింపులు - నిరసనలు - పొగడ్తలు వీరోచితమైన 
పలుకులు - జం(త్రవాద్యాల ఢాంకృతులతో కలసి భయంకరంగా వ్యాపించాయి. 


విశేషం: మూల సంస్కృత భారతంలో శంఖరావాలు మున్నగునవి అక్కడక్కడ యుద్దంలో అంతర్భాగంగా పేర్కొనబడ్డాయి. 
ఈ పద్యంలో వర్షింపబడినవన్నీ - తిక్కన సమకాలీన యుద్దవృత్తాలుగానే ఎంచవచ్చును. 


క తునిసిన బాహామస్తక |, తనుచరణంబులును బాణ తరవారి గదా 
ధనువులు. గిరీట కంకణ | కనదంగదములును దఅచుగా ధర దొరణెన్‌. 134 


ప్రతిపదార్థం: తునిసిన= ముక్కలు ముక్కలయిన; బాహా, మస్తక+తను, చరణంబులును= చేతులు, తలలు, శరీరాలు, పాదాలు; 
బాణ తరవారి గదా ధనువులున్‌= అమ్ములు, కత్తులు, గదలు, చాపాలు; కిరీట కంకణ కనత్‌ అంగదములును= కిరీటాలు, 
చేతికడియాలు, ప్రకాశించే భుజకీర్తులును; తణుచుగాన్‌= దట్టముగా; ధరన్‌= భూమిపై; తొరగౌన్‌= పడ్డాయి. 


తాత్సర్యం: ఖండింపబడిన చేతులు, తలలు, శరీరాలు, పాదాలు, బాణాలు, కత్తులు, గదలు, విండ్డు, కిరీటాలు, 
చేతికడియాలు, భుజకీర్తులు దట్టంగా యుద్దభూమిపై పడ్డాయి. 


తే సగము సచ్చిన యొడళులు జలచరములు । రక్త పూరంబు దోయంబు ప్రచురమాంస 
పటలి పంకంబుగా(గల బహునదీ ప్ర। వాహములు వాటి సంగరావని నృపాల! 135 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సగము+చచ్చిన= సగము మరణించిన; ఒడళులు= కళేబరాలు; 
జలచరములు= చేపలు; రక్తపూరంబు= నెత్తురు వరద; తోయంబు= నీరు; ప్రచుర, మాంస, పటలి పంకంబుగాన్‌= అధికమైన 
మాంసపు ముక్కల బురద సమూహంగా; కల= ఉన్న; బహు+నదీ+(ప్రవాహములు= పెక్కు నదుల (ప్రవాహాలు; సంగర+అవనిన్‌= 
యుద్దభూమిలో; పాటెన్‌= (ప్రవహించాయి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సగము చచ్చిన శరీరాలు చేపలుకాగా, నెత్తురు వెల్లువ జలము కాగా, 
అధికమైన మాంసఖండముల సముదాయం బురదకాగా పెక్కు నదీప్రవాహాలు యుద్దభూమిలో ప్రవహించాయి. 


క. అటివటి లైన రథంబులు । నెటిదప్ప(గ బడిన యశ్వనికరంబులు. బెం 
దజిచుగ( గూలిన కరులు । న్లిటిగొనియెన్‌ సమరమేదినీతల మెల్లన్‌. 136 


ప్రతిపదార్థం: అఅవజఅలు+ఐన+రథంబులు= చిన్న చిన్న ముక్కలయిన తేరులు; నెజి+తప్పంగన్‌+పడిన= ఆకారము మారిపోయి 
పడిన; అశ్చ+నికరంబులున్‌= గుర్రాల గుంపులూ; పెన్‌+*తజచుగన్‌= మిక్కిలి దట్టంగా; కూలిన= పడిపోయిన; కరులున్‌= 
ఏనుగులూ; సమర+మేదినీ+తలము+ఎల్లన్‌= యుద్దభూమి స్థలము అంతటినీ; గిజీకొనియెన్‌= ఆవరించాయి. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చిన్న చిన్న ముక్కలైన తేరులు, ఆకారం మారిపోయిన గుణ్టాలు. మిక్కిలి దట్టంగా మారిన ఏనుగులు 
- యుద్దభూమిని ఆవరించాయి. 


వ. ఇవ్విధంబున విషమం బగు రణభూభాగంబునం జరియింపం జతురులు గాక రధికజను( లంతంత 
గుంపులు గట్టిరి గాంగేయుండు ప్రతియోధులం బేరువేరం బిలుచుచు నుక్కుమిగిలి దిక్కు లమ్ములం 
బిక్కటిల్లం జేయుచు నెక్కడ( జూచినం దానయై మెటుంగు మెటిసిన తెజంగునం గొటవి ద్రిప్పిన యొప్పన 
నింద్రజాలంబు సూపిన చందంబునం దన రథంబు నెజయ శక్తి శౌర్యంబులు నెబయ నెవ్వరికి 
నిలువరింపరాక యెదిరిన రూపంబులం బెక్కింటి నొక్కబాణంబునం బెక్కుబాణంబుల నొక్కంటి. గూల్లి 
కేళి సలుపుచు నఖజిమి పయింబడినవీరులం గీలెడలినజంత్రంబులుం బోలె నేలం గూల నేయుచు 
దృఢత్వలక్ష్యశుద్దిలాఘవంబులకు వియచ్చరులు పిచ్చలింప ననేక ప్రకారంబు లగు క్రూరశరంబుల'. 
జతురంగంబులుం దునియలుం బటియలుం దుమురులుం గుదులు నై బడలువడం జేయుచుం గార్డిచ్చు 
పొదివిన పోలిక మాయ గావించిన మాడ్కిమంత్రించి పడవైచిన పగిదిం గసిమసంగి కౌంతేయసేనం 
గనుపుకొట్టుచు( బ్రకయ కాలతాండవ ప్రవర్తి యైన ఫాలలోచనులీల నాజిరంగంబునం బరాక్రమనృత్యంబు 
సేయుచున్నం బాంచాలయాదవాదియోధులు వెబి(గుపడి చూచుచుండ. బాండవులునుం జేయునదిలేక 
చేష్టలు దక్కినం దదీయసైన్యంబులు రూపథి భయభ్రాంతంబు లై దీనదశకు వచ్చె నప్పుడు శౌరి యుగ్యంబుల 
పగ్గంబులం బట్టి పార్థునితో నిట్లనియె. 137 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విషమంబు+అగు= అడ్డదిడ్డంగా ఉన్న; రణ+భూ+భాగంబునన్‌= యుద్దభూమిమీద; 
చరియింపన్‌= తిరుగుటకు, చతురులు+కాక= తెలివితేటలు గలవారుగాక; రథిక+జనులు= యోధులు; అంతంతన్‌= అక్కడక్కడ; 
గుంపులు+కట్టిరి= మూగారు; గాంగేయుండు= గంగకొడుకు(భీషు డు); ప్రతియోధులన్‌= శత్రువులను; పేరుపేరన్‌+పిలుచుచున్‌= 
వారి వారి పేరులతో పేర్కొనుచు; ఉక్కు+మిగిలి= పరాక్రమం అతిశయించి; దిక్కులు= దెసలు; అమ్ములన్‌= బాణాలతో; 
పిక్కటిల్లన్‌+చేయుచున్‌= నిండిస్తూ; ఎక్కడన్‌+చూచినన్‌= ఏ చోటున అరసినా; తాను+ఐ= తానే కన్పించి; మెజుంగు+ మెజసిన+ 
తెజంగునన్‌= మెరపుతీగె మిరుమిట్లు గొల్పినట్టు; కొజవి+త్రిప్పిన+ఒప్పునన్‌= మండేకజ్ఞ గిజగిఖా  త్రిప్పినట్టుగా; 
ఇంద్రజాలంబు+చూపిన+చందంబునన్‌= గారడీ చేసినట్లుగా; తన+రథంబు+నెజయన్‌= తనతేరు మెరయగా; తన+శక్తి+శౌర్యంబులు 
నెజయన్‌= తన బలము పరాక్రమము నిండార భాసింపగా; ఎవ్వరికిన్‌; నిలువరింపన్‌ రాక= ఆపవీలుగాక; ఎదిరిన+రూపంబులన్‌= 
మార్కొనిన ఆకారాలను; పెక్కింటిన్‌= చాలావాటిని; ఒక్క+బాణంబునన్‌= ఒకే అమ్ముతో; పెక్కు+బాణంబులన్‌= పలు 
అమ్ములతో; ఒక్కంటిన్‌= ఒకదానితో; కూల్చి= క్రిందపడవేసి; కేళి సలుపుచున్‌= ఆట ఆడుచు; అటీమి+పయింబడిన= ఆర్చిపై 
బడిన; వీరులన్‌= యోధులను; కీలు+ఎడలిన+జం(త్రంబులున్‌+పోలె= (తిరుగుటకు బొమ్మలలో ఏర్పరచిన); మర సడలిన 
యంత్రాలవలె; నేలన్‌= భూమిపై; కూలన్‌+ఏయుచున్‌= పడిపోయేటట్టు చేస్తూ; ధృఢత్వ లక్ష్య శుద్ది, లాఘవంబులకున్‌= గట్టిగా 
(లక్ష్యాన్ని) సులువుగా గురిని కొట్టడంలో తప్పని సూటిదనాన్ని; వియత్‌+చరులు= ఆకాశంలో సంచరించే దేవతలు; పిచ్చలింపన్‌= 
భయపడగా; అనేక+ (ప్రకారంబులు+అగు= పెక్కు విధాలుగా ఉన్న; (క్రూర శరంబులన్‌= భయంకరమైన బాణాలలో; 
చతుః+అంగంబులున్‌= నాలుగు అంగాలు(రథ-గజ-తురగ-పదాతులు); తునియలున్‌= ముక్కలు; పటియలున్‌= (బ్రద్దలును; 
తుమురులును= ముక్కలును; గుదులును+ఐ= గుత్తులుగానై; బడలు+పడన్‌+చేయుచున్‌= నొవ్వజేస్తూ; కార్చిచ్చు+పొదివిన 
పోలికన్‌= దావానలము (క్రమ్ముకున్న రీతిగా; మాయ, కావించిన, మాడ్కిన్‌= (భ్రాంతి కలిగించినట్టుగా; మంత్రించి పడవైచిన 
పగిదిన్‌= మంత్రంతో అద్భుతం సృష్టించినట్టుగా; కసిమసంగి= విజృంభించి; కాంతేయ+సేనన్‌= పాండవసేనను(కుంతీ పుత్రుల 
సైన్యాన్ని); కనుపుకొట్టుచున్‌= పోరాటంలో ముంచుతూ; ప్రళయ కాల తాండవ (ప్రవర్తి+ఐన= ప్రళయం ఏర్పడిన సమయంలో 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 197 


నృత్తం చేసే; ఫాలలోచనులీలన్‌= ముక్కంటివలె; ఆజి రంగంబునన్‌= యుద్దక్షేత్రము నందు; పరాక్రమ+నృత్యంబు+చేయుచున్నన్‌= 
శౌర్యనాట్యం చేయుచుండగా; పాంచాల యాదవ+ఆది యోధులు= పాంచాల దేశానికి, యాదవజాతికి చెందిన వీరులు; 
వెజంగుపడి= భయపడి; చూచుచుండన్‌= వీక్షింపగా; పాండవులు; చేయునదిలేక= చేయగల (ప్రక్రియలేక; చేష్టలు+తక్కినన్‌= 
నివ్వెజగంది చూడగా; తదీయ+సైన్యంబులు= వారి సేనలు; రూపటి= ఆకారములు తప్పి; భయ (భ్రాంతంబులు+ఐ= భీతితో 
సమ్మోహితులై; దీన+దశకున్‌+వచ్చెన్‌= హీనస్థితికి చేరాయి; అప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు; యుగ్యంబుల= అశ్వముల; పగ్గంబులన్‌= 
గుర్రాలకు వేసిన; (త్రాళ్ళు; పట్టి; పార్టునితోన్‌= అర్జునునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ రీతిగా - అడ్డదిడ్డంగా ఉన్న యుద్దభూమిలో చరించటానికి వీలుగాక, యోధులు అక్కడక్కడ 
గుంపులు గూడారు. భీష్ముడు పరాక్రమంతో విజృంభించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్లుగా అమ్ములు ప్రయోగించాడు. 
ఎక్కడ చూచినా భీష్ముడే కన్పించాడు. కొజవి త్రిప్పిన చందంబున - ఇం(ద్రజాలము వలె - తన రథం తోలించాడు. 
అతని ధాటికి ఎవ్వరూ ఆగలేకపోయారు. ఎదిరించిన పెక్కు ఆకారాలను ఒక్క బాణంతో ఛేదించాడు. ఒక్క ఆకృతిని 
పెక్కు బాణాలతో కూల్చాడు. ఆ విధంగా సంగ్రామ (క్రీడ సాగించాడు. తన మీదకు వచ్చి పడిన యోధులను 
- కీలెడలిన జంత్రాల వలె చేసి (క్రింద పడవేశాడు. భీష్ముడి దృఢత్వం - లక్ష్యశుద్ది - సులువుగా అమ్ములు 
ప్రయోగించటంలో గల నేర్పు దీనినంతటినీ ఆకాశ సంచారులయిన చారణులు (ప్రశంసించారు. శాత్రవుల 
చతురంగ బలాలను భీష్ముడు నేలమట్టం చేశాడు. అతని క్రూరబాణాలకు - రథాలు విరిగాయి, ఏనుగులు 
చచ్చాయి. అశ్వాలు ముక్కచెక్కలయ్యాయి. పదాతులు నేలగూలారు. కార్చిచ్చు అడవిని దహించినట్టు అతడు 
విలయతాండవం చేశాడు. అతడు బాణాలను అభిమంత్రించి వదలాడా? అన్నట్టు ప్రళయకాల రు(ద్రుడివలె 
పరా(క్రమనృత్యం చేశాడు. పాంచాలయాదవ వీరులు చేష్టలు దక్కి నివ్వెజగంది చూచారు. పాండవులు ఏమీ 
చేయలేకపోయారు. పాండవసేనలు భయభ్రాంతితో అలమటించి పోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తేరుకు కట్టిన 
గుజ్టాల పగ్గాలు చేతితో పట్టుకొని, అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: 


చ. కృపగురుభీషయుక్తముగ గెలు సుయోధనుసేన నంచు నీ 
వపరిమితోగ్రశక్తి మజియం దటి గోరుచు నుండు దెప్పడుం 
గుపితయుగాంతరుద్రుగతి. గోలుమసంగినవాండు భీష్మం డే 
చి పటుభుజాబలంబు విలసిల్ల(గ మార్మొన కున్మి యొప్పనే?” 138 


ప్రతిపదార్థం: కృప, గురు, భీష్మ యుక్తముగన్‌= కృపుడు - (ద్రోణుడు - భీష్ముడు కలిసియుండగా; సుయోధను సేనన్‌= 
దుర్యోధనుని సైన్యాన్ని; గెల్తున్‌+అంచున్‌= జయింపగలను అని చెప్పుతూ; నీవు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; తజిన్‌= అవకాశమును; 
కోరుచున్‌; ఉండుదు= ఉంటావు; అపరిమిత ఉ(గ్ర శక్తి మెజయన్‌= అంతులేని భయంకరమైన సామర్థ్యం వెలుగొందునట్టుగా; 
భీష్ముండు= భీష్ముడు; కుపిత యుగ అంత రుద్రుగతిన్‌= యుగముల చివరి భాగ సమయంలో కోపించిన ఈశ్వరునివలె; 
కోలుమసంగిన వాండు= మిక్కుటంగా విజృంభించాడు; ఏచి= అతిశయించి; పటు భుజా బలంబు= గొప్పదైన పరాక్రమం; 
విలసిల్లంగన్‌= (ప్రకాశించగా; మార్కొనక+ఉన్కి= తాకకుండా ఉండటం; ఒప్పునే?= న్యాయమా?(మంచిదా?) 


తాత్సర్యం: 'ఓ అర్జ్హునా!, కృపాచార్యుడు -ద్రోణుడు, భీష్ముడు కలిసియున్న కౌరవ సేనను ఓడించగలనని నీవు 
ఎన్నోసారులు చెప్పి ఉన్నావుగా! ఇదిగో. ఇప్పుడు అట్టి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రళయ సమయంలో రుద్రునివలె 
భీష్ముడు విజృంభించాడు. నీవు నీ పరాక్రమం చూపి అతనిని మార్కొనక యుండటం మంచిదికాదు. 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 
అర్జ్హునుండు శ్రీకృష్ణప్రేరితుం డై భీష్మునిపై. గనియుట (సం. 6-55-40) 


క. “అనిన విని యర్జునుం డి । ట్లను 'నీ విం తనంగ నేల? యాతనిమీందన్‌ 
మనరథము. బటిపు మిప్పడ । సునిశితబాణముల నతని సొం పడంగింతున్‌.” 139 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; విని; అర్జ్హునుండు; ఇట్టు; అనున్‌= చెప్పాడు; నీవు; ఇంత+అనంగన్‌+ఏల?= 
నీవు ఇంతగా నొక్కి చెప్పాలా?; ఆతనిమీ6దన్‌= ఆ భీష్ముని మీదకు; మనరథమున్‌; పజపుము= తోలునది; ఇప్పుడు+అ= ఈ 
సమయంలోనే; సు నిశిత బాణములన్‌= మిక్కిలి వాడిగల అమ్ములతో; అతని+సొంపు= ఆ భీష్ముని అందము; అడణగింతున్‌= 
పోగొట్టగలను. 


తాత్సర్యం: అని- శ్రీకృష్ణుడు చెప్పగా విని - అర్జునుడు ఈ విధంగా అన్నాడు. నీవు ఇంతగా నొక్కి 
వక్కాణింపవలెనా? వెంటనే మనరథం భీష్మునిపైకి తరలించుము. నేను మిక్కిలి వాడి అమ్ములు ప్రయోగించి 
అతని గొప్పదనం - అణగారునట్టు చేయగలను.” 


చ. అనుటయు 'నట్లకాకి యని యచ్యతు( డుద్దతి( దేరు వోవని 
చ్చిన గని పొంగి యా రథికసింహు( డుదంచితసింహనాదుడై 
నినిచె. దురంగదేహముల నీరజనాభునిమేన. బాండునం 
దను నొడలం బ్రదీప్త ఘనదారుణమార్గణపుంజముల్‌ వడిన్‌. 140 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అట్టు+అ= ఆ విధంగానే; కాక+అని= అగునుగాక అని చెప్పి; అచ్యుతుడు= శ్రీ కృష్ణుడు; 
ఉద్దతిన్‌= గర్వంగా; తేరు= రథం, పోవనిచ్చినన్‌= తోలగా; కని= చూచి; ఆ+రథిక+సింహుండు= యోధులలో సింహమువంటివాడు 
(భీష్ముడు); ఉదంచిత+సింహనాదుండు+ఐ= గొప్ప సింహనాదం చేసినవాడై; తురంగ+దేహములన్‌= గుణ్బాల శరీరాలపై; 
నీరజనాభుని మేనన్‌= శ్రీకృష్ణుని శరీరంపై; పాండు నందను+ఒడలన్‌= పాండురాజు కొడుకు అయిన అర్జునుని దేహంపై; వడిన్‌= 
వేగంగా; (ప్రదీప్త ఘన దారుణ మార్గణ పుంజముల్‌ మిక్కిలి ప్రకాశంగల, గొప్పువైన, భయంకరములైన అమ్ముల గుంపులు; 
నినిచెన్‌= (గ్రుచ్చుకొనునట్లు ప్రయోగించాడు. 


తాత్సర్యం: అని అర్జునుడు చెప్పగా, శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మునిపైకి తరలించాడు. రథికశ్రేష్టుడైన భీష్ముడు - 
సింహనాదం చేసి, గుర్రాల శరీరాలపై, శ్రీకృష్ణుడిపై, అర్జునుడిపై వెలుగొందే గొప్ప బాణసమూహాలను 
ప్రయోగించాడు. 
తే. తనదు నొవ్వున కలుకక ధైర్యవృత్తి । నయ్యుపేంద్రుండు నొచ్చిన హయచయంబు( 

దడవి తేర్పి యుదగ్రత( దబుముటయును । గుణరవం బుల్లసిల్ల ఫల్గునుండు గడంగి. 141 
ప్రతిపదార్థం: తనదు+తనయొక్క; నొవ్వునకున్‌= వేదనకు; అలుకక= భయపడక; ధైర్య వృత్తిన్‌= దీమసముతో, ఆ+ఉపేంద్రుండు= 
ఆ కృష్ణుడు; నొచ్చిన= దెబ్బతిన్న; హయ చయంబున్‌= గుర్రాల సముదాయమును; తడవి= నిమిరి; తేర్సి= సేదదీర్చి; ఉదగ్రతన్‌ 
భయంకరంగా; తణుముటయును= తోలుటతో; ఫల్లును(డు= అర్జునుడు; గుణ రవంబు= వింటి అల్లైత్రాటినుండి వెలువడే 
ధ్వని; ఉల్లసిల్లన్‌= వ్యాపింపగా; కడంగి= పూని. 
తాత్సర్యం: భీష్ముడు శ్రీకృష్ణుని రథాశ్యాలను, అర్జునుడిని నొప్పించాడు. శ్రీకృష్ణుడు తన బాధ మరచిపోయి, గుర్రాలను 
నిమిరి వాటి బాధ పోగొట్టి - రథాన్ని భయంకరంగా తోలాడు. అర్జునుడు అల్లెత్రాటి ధ్వని ఒప్పగా పూని. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 199 


విశేషం: శ్రీకృష్ణుడు కర్మయోగి. అతని దృష్టిలో హేయమైన పనిలేదు. సారథిగా ఉండటానికి సమ్మతించడమే గాక - గుర్రాలకు 
బాధ కలిగినపుడు, తన బాధను కూడా మరచిపోయి వాటికి సేవచేశాడు. సేవాధర్మములోని పవిత్రత గుర్తించిన మహానుభావుడు 
శ్రీకృష్ణుడు. 
క భల్లంబొకట. బితామహు । విల్లు దునుమ వేజొకండు వెస నెత్తిన న 

వ్విల్లును దునిమినలాఘవ । ముల్లంబున( బొగడి యేసె నొండొకవింటన్‌. 142 


ప్రతిపదార్థం: భల్లంబు+ఒకటన్‌= ఒక ఈటె బాణంతో; పితామహు+విల్లు= భీష్ముని ధనుస్సు; తునుమన్‌= ఖండింపగా; 
వేణు+ఒకండు= ఇంకో విల్లు; వెసన్‌= వేగంగా; ఎత్తినన్‌= తీసుకోగా; ఆ+విల్లును= ఆ ధనువునుగూడా(అర్జునుడు); తునిమిన 
లాఘవము= ఖండించిన నేర్పును; ఉల్లంబునన్‌= మనస్సులో; పొగడి;(భీష్ముడు); ఒండొక+వింటన్‌= ఇంకో ధనుస్సుతో; ఏసెన్‌= 
అమ్ములు వేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఒక ఈటె బాణంతో భీష్ముడి విల్లు తునిమాడు. భీష్ముడు మరియొక ధనుస్సు 
పుచ్చుకున్నాడు. మరల ఆ ధనువును ఖండించాడు అర్జునుడు. అర్జునుని ప్రయోగనైపుణ్యాన్నీ శక్తి సామర్థ్యాలనూ 
భీష్ముడు తన మనస్సులో మెచ్చుకొంటూ - మరియొక విల్లుతో అమ్ములు ప్రయోగించాడు. 


విశేషం: ఒకండు= ఒకటి - రెండూ (గ్రాంథికాలే. ఏడార్థకమైన ఒకండు మహదమహదుభయార్థకంగా ప్రయోగింపబడుతుంది. 
ఇక్కడ అమహదర్థంగా ప్రయోగించబడింది. పురుషుండొక్కడు - ఇక్కడ మహత్తు. పుస్తకమొకండు - ఇక్కడ అమహత్తు, 
తే. ఇట్లు గాంగేయు( డేయుననేక విశిఖ | వితతి యసురారి రథచిత్రగతుల దప్పి 

పోవ జేయంగ నత. డంత. బోక నొంచె । నరుని నారాయణుని బలునారసముల. 143 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; గాంగేయు(డు= గంగకొడుకు(భీష్ముడు); ఏయు= వేసే; అనేక+విశిఖ+వితతి= పెక్కు బాణాల 
సముదాయం; అసుర+అరి= రాక్షసుల విరోధి, శ్రీకృష్ణుడు; రథ+చిత్ర+గతులన్‌= అచ్చెరువు గొలిపేటట్టు తేరు నడిపి; 
తప్పి+పోవన్‌+చేయంగన్‌= తప్పిపోయేటట్టు చేయగా; అతండు= భీషు కడు; అంతన్‌+పోక= అంతటితో ఆగక; నరునిన్‌= అర్జునుని; 
నారాయణునిన్‌= శ్రీకృష్ణుని; బలు+నారసములన్‌= గొప్ప అమ్ములతో; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: ఈ విధంగా భీష్ముడు బాణాలు ప్రయోగించగా రథాన్ని చిత్ర విచిత్రంగా నడిపి - ఆ బాణాలు 


తప్పిపోయేటట్టుగా చేశాడు సారథియైన శ్రీకృష్ణుడు. భీష్ముడు అంతటితో ఊరుకోకుండా కృష్ణుడినీ - అర్జునుడినీ 
అమ్ములతో నొప్పించాడు. 
క నొచ్చియు భీష్మునిపై వి। వ్వృచ్చుండు బెడిదముగ. గురిసె వాలమ్ము లతం 

డచ్చెరువుతోడ వెసం గా । ర్లిచ్చు గవిసినట్లు పొదివె శితవిశిఖములన్‌. 144 
ప్రతిపదార్థం: నొచ్చియున్‌= బాధపడుతూనే; భీష్మునిపైన్‌; వివ్వచ్చు(డు= అర్జునుడు; బెడిదముగన్‌= ఎక్కువగా; వాలు+అమ్ములు= 
వాడి బాణాలు; కురిసెన్‌= వర్షించాడు; అతండు= భీషు గైడు; అచ్చెరువుతోడన్‌= ఆశ్చర్యంతో, వెసన్‌= వేగంగా; కార్చిచ్చు= దావానలం; 
కవిసినట్టు= పైబడినట్టుగా; శిత+విశిఖములన్‌= వాడి అమ్ములను; పొదివెన్‌= చుట్టూ ప్రయోగించాడు. 
తాత్సర్యం: తాను బాధపడుతూనే, అర్జునుడు భీష్మునిపై గట్టిబాణాలు గుప్పాడు. భీష్ముడు - ఆశ్చర్యంతో మరలా 
వాడి బాణాలతో అర్జునుడిని కప్పాడు. 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అంత నపరాహ్హం బయ్యె నట్టియెడ. 145 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అపర+అహ్హాంబు= మధ్యాహ్న సమయం; అయ్యెన్‌= ఏర్పడింది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో. 


తాత్సర్యం: అంత మధ్యాహ్నమయింది, ఆ సమయంలో. 


క _ హరిదాను నొచ్చి నొచ్చిన । నరునితెటం గెజింగి భీష్మునకు నించుకయుం 
గరలాఘవ మెడలమియుం । దిర మై పరికించి తనమదిం దలపోయున్‌. 146 


ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; తాను నొచ్చి= బాధింపబడి; నొచ్చిన+నరుని+తెఅంగు= బాధపడుచున్న అర్జునునితీరు; ఎటింగి= 
తెలిసికొని; భీష్మునకున్‌= భీష్మునకు; ఇంచుకయున్‌= ఏ మాత్రమూ; కర+లాఘవము= చేతులందలి సులువు; ఎడలమియున్‌= 
తగ్గకపోవటం; తిరము+ఐ+పరికించి= బాగుగా అరసి; తన మదిన్‌= తన మనస్సులో; తలపోయున్‌= ఆలోచించాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు తాను దెబ్బతిన్నాడు. అర్జునుడు కూడా దెబ్బతిన్నట్టు తెలుసుకున్నాడు. అయితే భీష్ముని 
'కరలాఘవము' (చేతుల ఒడుపు) ఏ మాత్రం తగ్గలేదని [గ్రహించి - తన మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. 


ఉ. 'పాండవసైన్యముల్‌ గలంగి పాటెడు సిగ్గటి వీరిలోన నొ 
క్కండును భీష్యుమార్మొని మగంటిమి సూప(గ లేం యింద్ర పు 
శ్రుండును జాల నొవ్వడరి తూంగెడు నిట్టిద యైన నే(డ తీ 
ర్పండె? యితండు కౌరవనృపాలుసమస్తమనోరథంబులున్‌. 147 


ప్రతిపదార్థం: సిగ్గు అటి= సిగ్గులేకుండా; పాండవ+సైన్యముల్‌= పాండవుల సేనలు; కలంగి= నొచ్చి; పాటెడున్‌= పారిపోతున్నాయి; 
వీరిలోనన్‌= ఈ పాండవసైనికులలో; ఒక్కండును= ఒక్కడుగూడ; భీష్మున్‌= భీష్ముని; మార్కొని= ఎదిరించి; మగంటిమి= 
పౌరుషం; చూపలేడు+అ= చూపించలేకుండా ఉన్నాడు కద!; ఇంద్రపుత్రుండును= ఇంద్రుని కొడుకు(అర్జునుడుకూడా); చాలన్‌= 
మిక్కిలి; నొవ్వు+అడరి= నొప్పి అతిశయించి; తూలాడున్‌= (ప్రాలుచున్నాడు; ఇట్టిది+ అ+ఐనన్‌= ఈ విధంగానే అయితే; నేయ+అ= 
ఈ దినమే; ఇతండు= ఈ భీష్ముడు; కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్‌= కౌరవరాజు దుర్యోధనుని కోరికలు అన్నీ; 
తీర్చండు+ఎ?= నెరవేర్చడా? 


తాత్సర్యం: 'పాండవసేనలు సిగ్గులేకుండా పారిపోతున్నాయి. భీష్ముని ఎదిరించి పౌరుషం చూపగల వీరుడు వీరిలో 
ఒక్కడూ లేడుకదా! అర్జునుడు గూడా వేదనతో తూలిపోతున్నాడు. ఇక - ఈ స్థితిలో దుర్యోధనుడి కోరికలు 
అన్నీ భీష్ముడు నేడే నెరవేర్చేటట్టు అనిపిస్తున్నది. 
క యాదవకేకయ పాంచా | లాదులు వాటుటలు సూచి యస మెక్కి జయో 

న్మాదంబున( గురుసైన్యము । లే దిక్కున దామ యగుచు నేడ్తెజం బొదివెన్‌. 148 


ప్రతిపదార్థం: యాదవ+కేకయ+పాంచాల+ఆదులు= యాదవులు; కేకయ దేశస్థులు; పాంచాల రాజ్యానికి చెందిన వారు- 
మొదలగు వారు; పాణుటలు+చూచి= పారిపోవటం వీక్షించి; అసము+ఎక్కి= గర్వం పొంది; జయ+ఉన్మాదంబునన్‌= విజయం 
వల్ల వచ్చే పిచ్చితో; కురుసైన్యములు= కౌరవుల సేనలు; ఏ+దిక్కునన్‌= ఏ వైపున అయినను; తాము+అ+అగుచున్‌= తామే 
ఉంటూ; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; పొదివెన్‌= చుట్టుముట్టాయి. 


భీష్మపర్వము జై ద్వితీయాశ్వాసము 201 


తాత్సర్యం: పాండవుల పక్షంలో యుద్దం చేస్తున్న యాదవుల కేకయుల, పాంచాలుర సేనలు పారిపోవటం చూచి, 
పొగరెక్కిన విజయోన్మాదంతో కురుసైన్యం అన్నివైపులా చేరి పాండవుల సేనలను చుట్టుముట్టింది. 


వ. ఇప్పడే నూరకున్నం బోవ దీ దేవవ్రతుం జంపి ధర్మతనయు గెలిపింపవలయు' నని యిట్లు దలపోయునెడ 
మటియు మందాకినీనందనుండు బెట్టిదమ్ములగు నారసమ్ములు గురియం దేంకువ సెడి క్రీడి యున్నంగని 
కృప కృతవర్మాశ్వత్థామలును భూరిశ్రవస్పైంధవ వికర్ణులును నొక్కమొగంబై రథమ్ముల మొత్తమ్ములతోడం 
గడంగి వచ్చి కవ్వడిపయిం బడి రాసమయంబున సాత్యకి సామజఘటలతో నురవడించి యిరుగెలంకుల 
యోధుల నాలోకించి. 149 

ప్రతిపదార్థం: ఇప్పుడు, ఏను= నేను( శ్రీకృష్ణుడు); ఊరకున్నన్‌= ఉపేక్షిస్తే పోవదు= సరిపోదు; ఈ+దేవవ్రతున్‌+చంపి= ఈ 
భీష్ముని సంహరించి; ధర్మతనయున్‌= ధర్మపు(త్రుని; గెలిపింపవలయున్‌= నెగ్గేటట్టు చేయాలి; అని= అని ఈ రీతిగా; 
తలపోయు+ఎడన్‌= ఆలోచించేటపుడు; మణియున్‌= ఇంకను; మందాకినీ+నందనుండు= గంగకొడుకు(భీష్ముడు); 
బెట్టిదమ్ములు+అగు= కఠినములు అయిన; నారసమ్ములు= బాణాలు; కురియన్‌= వర్షింపగా; తే(కువ+చెడి= ధైర్యం చెడి; 
క్రీడి+ఉన్నన్‌+కని= అర్జునుడు ఉండటం చూచి; కృప కృతవర్మ అశృత్తామలును= కృపుడు,కృతవర్మ, అశృత్తామ; భూరి(శ్రవస్‌ 
సైంధవ వికర్ణులును= భూరిశ్రవుడు -సింధురాజు జయ(ద్రథుడు; వికర్ణుడు; ఒక్క+వమొగంబు+ఐ= ఏకమై; 
రథమ్ముల+మొత్తమ్ములతోడన్‌= తమ రథాలు అన్నిటితోపాటు; కడంగి+వచ్చి= పూని అరుదెంచి; కవ్వడి పయిన్‌+పడిరి= 
అర్జునునిపై మార్కొన్నారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి= సాత్యకి; సామజ+ఘటలతోన్‌= ఏనుగుల 
యూథాలతో, ఉరవడించి= వేగంగా చేరి; ఇరు+కెలంకుల యోధులన్‌= ఇరుపక్షాల వీరులను; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: ఇపుడు నేను ఉపేక్షిస్తే వీలులేదు - భీష్ముడిని చంపి ధర్మతనయునికి జయం చేకూర్చాలి' అని శ్రీకృష్ణుడు 
ఆలోచించాడు. ఇదిగాక, భీష్ముడు వాడి బాణాలు ప్రయోగించటం చేత అర్జునుడు వాడిపోయాడు. కృపుడు - 
కృతవర్మ - అశృత్తామ -భూరి(శ్రవుడు, జయ(ద్రథుడు, వికర్ణుడు, కౌరవ పక్షంలోని గొప్ప వీరులు అందరూ ఏకమై 
రథారూఢులై వచ్చి అర్జునుని మార్కొన్నారు. ఆ సమయంలో సాత్యకి ఏనుగుల గుంపులతో - వేగంగా చేరి 
ఇరుపక్షాల వీరులను సమీక్షించి. 


విశేషం: యుద్దంలో ఎంతటి వీరులకైనా ఒక్కొక్కసారి వేసట ఏర్పడవచ్చు. ఈ పట్టున జగదేకవీరుడు కావచ్చు, అర్జునుడు క్రుంగిపోయాడు 
మానసికంగా. మహాభారతం ఇట్టి మానసికమైన అవస్థా విశేషాల్ని గుర్తించింది. కవ్వడి = కవ+వడి= జోడువడులు కలవాడు ఈ 
అచ్చతెలుగు పదానికి సంస్కృత పర్యాయపదం - “సవ్యసాచి” -రెండు చేతులతో వింటినుండి బాణాలు గుప్పింపగలవాడు. 


క “మటతురె? యాడిన మాటలు । పిలుసనిపోం దగునె? మీకు బెదరక యెదురై 

తలుముండు భీష్ముని గీష్ముని । నెు(గరె? ము న్నేను గలుగ నేలా వెజవన్‌?” 150 
ప్రతిపదార్థం: ఆడిన+మాటలు= చేసిన బాసలు; మజతురె= మరచిపోయారా?; మీకున్‌= మీకు; పిణుసనిపోన్‌+తగునె?= 
వెనుకంజవేయదగునా? బెదరక= భయపడక; ఎదురు+ఐ= ఎదిరించి; భీష్మునిన్‌+గీష్మునిన్‌= భీష్ముని(సరకుగొనక); తణుము(డు= 
వెనుకకు తిరిగి పోయేటట్లు (త్రిప్పికొట్టండి; ఎజుంగరె?= మీకు తెలియదా?; మున్ను+ఏను+కలుగన్‌= ముందు నేనుండగా; 
ఏలా+వెజవన్‌?= భయం ఎందుకు?. 
తాత్పర్యం: 'మీరు చేసిన వాగ్దానాలు - ప్రతిజ్ఞలు మరచిపోయారా? మీరు వెనుకంజ వేయవచ్చా? భీష్ముడు గాని 
గీష్ముడుగాని ఎవరైనా సరే మీరు బెదరకుండా, ఎదిరించండి - నేనున్నాను - మీకు భయం ఎందుకు? 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భీష్ముడు -గీష్ముడు, నిజానికి గీష్ముడంటూ ఎవడూ లేడు. రాముడు - గీముడు - నిందను తెలిపేటప్పుడు 'గీ” అక్షరం 

తెలుగులో ముందుకు వస్తుంది. అంతే. 

వ. అనుచు నేచి యెదిరిన బలంబుల నిలునిలుమని యదల్లుచు నర్లును తేరికిం దలకడచి వచ్చునతనికి 
దనుజాంతకుండిట్లనియె : 151 

ప్రతిపదార్థం: అనుచున్‌=అని చెప్పుచు; ఏచి= విజృంభించి; ఎదరిన+బలంబులన్‌= ఎదిరించిన సేనలను; నిలునిలుము+అని= 

ఆగు మాగు మని; అదల్చుచున్‌= మందలించుచు; అర్జును+తేరికిన్‌= అర్జునుని రథానికి; తల కడచి వచ్చు+అతనికిన్‌; దాటి 

ముందునకు వచ్చే అతనికి= సాత్యకికి; దనుజాంతకుండు= రాక్షసులను చంపువాడు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 

చెప్పాడు. 

తాత్సర్యం: అని విజృంభించి ఎదిరిన సేనలను నిలు నిలుమని అదలించి అర్జును రథానికి ముందుకు వచ్చి 

చేరిన సాత్యకితో శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు: 


క  '“తిరిగినపందల నేటికి । బురికొల్ప(గనున్నవారు వోదురు గా; కే6 
గురుపతి జయంబు గొని యి । ద్దరయేలం జూడ నేర్దెదనె? విను నన్నున్‌. 152 


ప్రతిపదార్థం: తిరిగిన= వెనుకంజవేసిన; పందలన్‌= పారుబోతులను; ఏటికిన్‌= ఎందుకు; పురికొల్పంగన్‌= ప్రోత్సహించాలి?; 
ఉన్నవారు= నిలిచినవారు; పోదురుగాక= సరిపోతారుగాక; కురుపతి+జయంబున్‌+కొని= కురురాజు దుర్యోధనుడు జయించి; 
-ఈ+ధరన్‌= ఈ భూమిని; ఏలన్‌= పరిపాలించటం; చూడ+నేర్చెదను+ఎ?= చూడజాలుదునా?; నన్నున్‌+విను= నేను చెప్పే మాటలు 
విను. 


తాత్సర్యం: “పారిపోయే పిరికిపందలను నిలవండని ఎందుకు హెచ్చరిస్తున్నావు? మిగిలిన వారు గూడ పారిపోతే 


పోదురు గాక! దుర్యోధనుడు జయించి ఈ భూమిని ఏలుకోవటం చూచి నేను సహించగలనా? నా మాట 
ఆలకించుము. 


శా. గంగానందను. గూల్చి ద్రోణుపని సక్కంజేసి కౌరవ్య వీ 
రాంగమ్ముల్‌ నుటుమాడి తత్పబలసైన్యం బెల్ల మాయించి యి 
త్తుం గౌంతేయుల కిమ్మహీవలయమున్‌ దుర్జాంతచంచద్దుజా 
సంగస్ఫూర్థితచక్రవిక్రమకళాసంక్రీడనోన్నాది నై,” 153 


ప్ర తిపదార్థం: గంగా+నందనున్‌+కూల్చి= గంగకొడుకు భీష్ముని సంహరించి; ద్రోణు+పని+చక్కంజేసి= (ద్రోణుని పని సరిదిద్ది; 
కౌరవ్య+వీర+అంగమ్ముల్‌= కౌరవయోధుల అవయవాలను; నుణుమాడి= నాశనం చేసి; తద్‌+ప్రబల+సైన్యంబు+ఎల్లన్‌= ఆ 
కౌరవుల గొప్ప సేనను అంతటినీ, మాయించి= నశింపచేసి; కౌంతేయులకున్‌= కుంతీపుత్రులకు(పాండవులకు); 
-ఈ+మహీ+వలయమున్‌= ఈ భూమండలాన్ని; దుర్జాంత చంచత్‌ భుజా సంగ స్ఫూర్ణిత చక్ర విక్రమ కళా సం(క్రీడన+ఉన్మాదినై= 
అణచరానిదై కదలుచున్న నా బాహువునందు నెలకొన్న చక్రాయుధము యొక్క వీరవిహారమనే క్రీడయందు, మత్తెక్కిన వాడనై; 
ఇత్తున్‌= ఇవ్వగలను. 


తాత్సర్యం: భీష్ముడిని సంహరిస్తాను. (ద్రోణుడిని పనిబట్టగలను, కౌరవ యోధుల అవయవాలను చీల్చి చెండాడ 
గలను. కౌరవసేనలను నాశనం చేయగలను. ఈ భూరాజ్యాన్ని కుంతీపుత్రులైన పాండవులకు కట్టబెట్టగలను. 
నా భుజ పరా(క్రమాన్ని చూపి, చక్రాయుధాన్ని ప్రయోగించి, విక్రమ వీరవిహారం చేస్తాను.” 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 203 


విశేషం: ఇంతవరకు తేటగీతలు వ్రాసిన తిక్కన - ఇక్కడ శ్రీకృష్ణుని (ప్రతిజ్ఞ శార్దూల వృత్తంలో చెప్పించాడు. ఈ పద్యం చివర 
- సుదీర్హ సంస్కృత సమాస ప్రయోగం గమనించదగింది. వీర రసోచితంగా - భావానుగుణంగా తిక్కన మహాకవి భాషను వాడటం 
గుర్తించవచ్చు. 


శ్రీకృష్ణుడు చక్రంబు ధరించి భీష్మునిమీంది కుజుకుట (సం- 6-55-84) 


వ. అని పలికి సుదర్శనంబుం దలంచినం దత్‌క్షణంబ యది సన్నిహితం బగుటయుం బద్మనాభుండు 
సునాభంబగు నా చక్రంబు గైకొని దక్షిణకరంబున నమర్షి పేర్చి యుగ్యంబుల పగ్గంబులు నొగల ముడిచి 
యరదంబు డిగ్గ నుటికి. 154 


ప్రతిపదార్థం: అని+పలికి; సుదర్శనంబున్‌= సుదర్శనం అనే పేరుగల “చక్రి ఆయుధాన్ని; తలంచినన్‌= స్మరింపగా; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమునందే; అది= ఆ 'సుదర్శన చక్రం”; సన్నిహితంబు+అగుటయున్‌= దరిచేరగా; పద్మనాభుండు= 
శ్రీకృష్ణుడు(పద్మం నాభియందుగల విష్ణుదేవుడు); సునాభంబు+అగు= శీ ఘ్రగమనముగల; ఆ చ|క్రమున్‌= ఆ చక్రమును; కైకొని= 
చేతబట్టి; దక్షిణ+కరంబునన్‌= కుడిచేత; అమర్చ్భి= పెట్టి; పేర్చి= అతిశయించి; యుగ్యంబుల పగ్గంబులు= గుర్రాల కళ్యాలు; 
నొగలన్‌= రథం నొగమీద; ముడిచి= ముడిపెట్టి; అరదంబు+డిగ్గన్‌+ఉణికి= రథంనుండి (క్రిందికి దుమికి 


తాత్పర్యం: అని చెప్పి- శ్రీకృష్ణుడు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంస్మరించాడు. వెంటనే ఆ చక్రం 
అతని దగ్గరకు వచ్చింది. శ్రీకృష్ణుడు శీఘ్రగమనం గల ఆ చక్రాయుధాన్ని తన కుడి చేతికి అమర్చుకున్నాడు. 
గుర్రాల కళ్ళాలు తేరునొగలమీద జాగ్రత్తగా ముడిచి (క్రిందికి దూకాడు. 


తే, అవని గంపింప లలిత పీతాంబరంబు । చెజంగు దూల. జక్రాంశులు దుజంగలింప 
సింహనాదంబు కోధరంజితభయంక | రాననంబున. జెలంగంగ నడరు( బెలుచ. 155 


ప్రతిపదార్థం: అవని+కంపింపన్‌= భూమి దద్దరిల్లునట్టుగా; లలిత+పీత+అంబరంబు= మృదువైన పట్టుబట్ట; చెజంగు+తూలన్‌= 
అంచు చెదరిపోగా; చ(క్ర+అంశులు= చక్రము యొక్క కాంతులు; తుజంగలింపన్‌= మిరుమిట్లు గొలుపగా; (క్రోధ రంజిత 
భయంకర+ఆననంబునన్‌= కోపముతో ఎగ్రనైన వెరపుగొలిపే ముఖమునందు; సింహనాదంబు= సింహనాదము, చెలంగంగన్‌= 
ధ్వనింపగా; పెలుచన్‌= ఎక్కువగా; అడరున్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: భూమి దద్దరిల్లగా, కోమలమైన పట్టుబట్ట అంచులో చలింపగా, చక్రాయుధం కాంతులు వెల్లివిరియగా 
కోపంతో ఎగ్రనైన భయంకర ముఖం నుండి సింహనాదం శోభిల్లగా విజృంభించాడు. 


శా. అంహోమర్దను. డాజనార్ల్సనుండు మాద్యద్దీష్మకుంభింద్రుపై 
యట యణ జు (వే 
సింహోల్లాసవిలాసి యై కవియు నుత్సేకంబు నాటోపమున్‌ 
రంహఃస్పూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు( జూడన్‌ జగ 
తృంహారోన్ముఖు. డైన రుద్రుగతి రౌద్రప్రక్రియం బొల్చినన్‌. 156 


ప్రతిపదార్థం: అంహస్‌+మర్దనుండు= పాపాలను పొగొట్టువాడు; ఆ+జనార్దనుండు= ఆ శ్రీకృష్ణుడు; మాద్యత్‌+భీష్మ+కుంభి+ఇంద్రు 
పైన్‌= మదించిన భీష్ముడు అనే గజరాజుపై; సింహ+ఉల్లాస+విలాసియె= సింహం యొక్క ఉత్సాహ పూరితమైన లాలిత్యం కలవాడై; 
కవియు+ ఉత్సేకంబు= మార్కొనే ఉద్రేకము; ఆటోపమున్‌= దర్పమును; రంహస్‌+స్ఫూర్తియున్‌= వేగోద్వేగం; దీప్తమూర్తియును= 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెలుగొందే ఆకారం; సంరంభంబున్‌= ఆ వేగం, చూడన్‌= అరయగా; జగత్‌+సంహార+ ఉన్ముఖుండైన= ప్రపంచాన్ని సంహరించటానికి 
పూనుకున్న; రుద్రుగతిన్‌= శివునివలె; రౌ(ద్ర+(ప్రక్రియన్‌= రోషముతో కూడిన (ప్రవృత్తితో; పొల్చినన్‌= శోభిల్లగా. 
తాత్సర్యం: పాపాలను పొగొట్టునట్టి శ్రీకృష్ణుడు గర్వించి ఉన్న భీష్ముడు అనే మదపుటేన్లుపై సింహం చూపే 
ఉద్వేగంతో సౌందర్యపురీవితో మార్కొన్నప్పుడు స్వయంవ్యక్తమయ్యే ఉద్రేకం - దర్శం- వేగోద్దతి - వెలుగొందే 
ఆకృతి - దీనినంతా చూడగా - ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఉద్యుక్తుడైన లయకాలరు(ద్రుని ప్రవృత్తితో 
ఆయన శోభిల్లుతున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. రూపకానుప్రాణితం. తెలుగు పద్య శిల్ప సౌష్టవమునకు ఈ పద్యం ఉదాహరణ(ప్రాయమైనది. బిందుపూర్వక 
హకార (ప్రాసము యతులు - ప్రౌఢ సంస్కృత సమాసాలు చక్రం చేతపట్టి భీష్మునిపైకి లంఘించిన శ్రీకృష్ణుని ఆకృతిని 
హృదయంగమంగా సహృదయుల కన్నులకు కట్టిస్తున్నాయి. 
చ.  పులింబొడగన్న లేళ్ళగమివోలె సుయోధను నగ్రసైనికుల్‌ 

దలతి కలంగి నివ్వెటి(గు దక్కిన జేష్టలు దక్కి చిత్రరూ 

పులక్రియ నుండి రక్కురువిభుండును మాజు దలంపలేని కొం 

దలమున( బొందుడెందమున( దానును రూపటియుండె వెల్ల నై. 157 


ప్రతిపదార్థం: పులిన్‌= పెద్దపులిని; పొడగన్న= చూచిన; లేళ్ళ+గమి+పోలెన్‌= లేళ్ళ గుంపువలె; సుయోధను+అ(గ్రసైనికుల్‌= 
దుర్యోధనుని ముందు ఉన్న భటులు; తల(కి= భయపడి; కలంగి= కలతచెంది; నివ్వెజంగు దక్కినన్‌= ఆశ్చర్యం కలుగగా; 
చేష్టలు దక్కి= కదలిక లేక; చిత్ర రూపుల [క్రియన్‌= చిత్ర లేఖనమునందలిఆకృతుల వలె; ఉండిరి= ఉన్నారు; 
ఆ+కురు+విభుండును= ఆ కురురాజు (దుర్యోధనుడు); మాణు+తలంపన్‌లేని= మారు ఆలోచించలేని; కొందలమునన్‌= 
ఆవేదనను; పొందుడెందమున్‌= అనుభవించే గుండెతో; తానును= తానుకూడా; వెల్లనై= వెలవెలబోయి; రూపు+అణీ+ఉండెను= 
మారిన ఆకృతి గలవాడై ఉన్నాడు. 


తాత్సర్యం: పులినిచూచిన లేళ్ళగుంపువలె దుర్యోధనుని యోధముఖ్యులు, భయపడి, కలతచెంది నివ్వెజగున 
చేష్ట దక్కి చిత్రరూపములవలె వున్నారు. ఆ దుర్యోధనుడు కూడ మారు ఆలోచించలేని ఆవేదన చెందిన 
హృదయంతో తానుకూడ వెలవెలపాటుతో మారిపోయిన రూపు కలవాడైనాడు. 


ఉ. అప్పుడు భీష్ముం డెంతయు. బ్రియంబున నిట్లను సంభ్రమంబు లే 
కప్పరమేశుతో నిటు కృతార్జుని. జేయుదె. నీవు వచ్చి న 
న్నిప్పడు నీకు( బోలినటు లెల్లను జేయుదు గాని వేగ ర 
మ్మొప్పదె నాకు నిట్టి తెజం గుజ్జ్వలపుల్లసరోజలో చనా?” 158 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీష్ముడు= భీష్ముడు; ఎంతయున్‌+ప్రియంబునన్‌= మిక్కిలి ప్రీతితో; ఆ+పరమేశుతోన్‌= 
ఆ కృష్ణుడితో; సంభ్రమంబులేక= తొట్రుపాటు లేక; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; ఇటు= ఈ రీతిగా; 
కృతార్జునిన్‌+చేయుదె?= ధన్యుని చేస్తున్నావా; నీవు; వేగన్‌= శీఘ్రంగా, వచ్చి; నన్నున్‌; ఇప్పుడు= ఈ సమయంలో; 
నీకున్‌+పోలిన+అటులు+ఎల్లను= నీకు తోచినట్టుగా అంతయు; చేయుదుకాని= చేయుదువు కాని; వేగరమ్ము= శీఘ్రమే రమ్ము 
ఉజ్జ్వల పుల్ల సరోజ లోచనా!= (ప్రకాశించేటటువంటి, వికసించినట్టి పద్మముల వంటి కన్నులు గలవాడా; నాకున్‌= నాకు; ఇట్టి= 
ఈ విధమైన; తెణంగు= రీతి; ఒప్పదు+ఎ?= సరికాదా? 


భీష్మపర్వము త్‌ ద్వితీయాశ్వాసము 205 


తాత్సర్యం: అప్పుడు భీష్ముడు మిక్కిలి ప్రీతితో తొట్రుపాటు లేకుండా ఆ శ్రీకృష్ణుడితో ఇట్లన్నాడు. ప్రకాశించే, 
వికసించిన పద్మములవంటి కన్నులుగలవాడా! ఈ విధంగా నన్ను ధన్యుని చేస్తున్నావా? నీవు వచ్చి నన్నిప్పుడు 
నికు తోచిన విధంగా చేతువుగాని శీఘ్రంగా రమ్ము. ఈ రీతి నాకు తగినదే గదా! 


విశేషం: భీష్ముడు శ్రీకృష్ణుడిని ఎదిరించలేదు - సరికదా వినయంతో స్వాగతం పలికి అర్భించాడు. 


వ. అను నట్టియెడ నర్దునుండు రయంబున రథంబు డిగ్గనుటికి పిచి పురుషోత్తము పిటిందిదెసం గ్రుచ్చి పట్టిన 
నతండు దీర్హబాహుం డగునతని నాయతశాఖం బగువిపులశాఖిం గొనిపోవు మహావాతంబునుం బోలె 
గొనిపోవ నాతండు పదియడుగులకొలంది నిలాతలంబు చిక్కం ద్రొక్కి యీడిగిలంబడి నిలువం బట్టి యి 
ట్లనియె. 159 


ప్రతిపదార్థం: అను+అట్టి+ఎడన్‌= భీష్ముడు అట్లా పలుకుతున్నప్పుడు; అర్జునుండు; రయంబునన్‌= వేగంగా; రథంబు+డిగ్గి= 
తేరునుండి దిగి; పజచి= పరుగెత్తి; పురుషోత్తము= శ్రీకృష్ణుని; పిణింది+దెసన్‌+గ్రుచ్చి+పట్టిన= వెనుకనుండి గట్టిగా బంధించి 
పట్టగా; అతండు= శ్రీకృష్ణుడు; దీర్షశబాహుండు+ అగు= ఆజానుబాహుడు అయిన(పొడుగు చేతులుగల); అతనిన్‌= అర్జునుడిని 
- ఆయత+శాఖంబగు= పొడుగు కొమ్మలుగల; విపుల+శాఖిన్‌= పెద్ద చెట్టును; కొనిపోవు= తీసికొనిపోవు; మహా+వాతంబునున్‌+పోలెన్‌= 
గొప్ప వాయువువలె; కొనిపోవన్‌= తీసికొని పోగా; ఆతండు= ఆతడు(అర్షునుడు); పది అడుగుల కొలంది= పది అడుగుల మేర; 
ఇలాతలంబు= భూమిభాగం; చిక్కన్‌+త్రొక్కి= గట్టిగా త్రొక్కిపట్టి; ఈడిగిలంబడి= మొండితనంతో కూర్చుండగా; నిలువన్‌+పట్టి= 
నిలువబెట్టి; ఇట్టు; అనియెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: భీష్ముడట్టా అంటూండగానే అర్జునుడు వేగంగా రథంనుంచి (క్రిందికి దుమికి పరుగెత్తి పోయి 
పురుషోత్తముని వెనుక వైపునుంచి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పొడవైన చేతులు గల అర్షునుణ్ణి 
పొడవైన కొమ్మలతో కూడిన పెద్ద వృక్షాన్ని లాగుకొని పోయే పెనుగాలిమాదిరి ఈడ్చుకొని పోయాడు. అంతట 
అర్జునుడు పది అడుగులమేర నేలను కాళ్ళతో (త్రొక్కిపట్టి మొండికేసి కూర్చుండి నిలువరించి శ్రీకృష్ణుడితో 
ne 

విశేషం: అలం: ఉపమ. 1. మహాభారతంలో ఈ సన్నివేశం (ప్రత్యేక ప్రాముఖ్యం సంతరించుకున్నది. శ్రీకృష్ణుడు ఆయుధం 
ధరించనని ప్రతిజ్ఞ చేశాడు కదా! మరి చక్రాయుధం ధరించి - భీష్ముని మీదికి లంఘించటం ప్రతిజ్ఞా భంగం కాదా? ప్రతిజ్ఞాభంగమే! 


ఇది మూడవనాటి యుద్దంలో - ఒకసారి మాత్రమే గాదు శ్రీకృష్ణుడు తొమ్మిదవనాడు కూడ ఈ విధంగానే ప్రవర్తించాడు. 
అంతేకాదు 'అశృత్తామ' చచ్చిపోయినట్టు ధర్మరాజును అసత్యమాడుమని ఉద్బోధించాడు శ్రీకృష్ణుడు తదుపరి. 


'ధర్మం' నిత్య చైతన్య స్రవంతి. స్తబ్దసూ(త్రంగాదు. మహాభారతసారంగా చెప్పబడే శ్లోకంలో ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ 
శ్రీకృష్ణుడు ఉంటాడని లేదు సరికదా 'కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ధర్మం ఉంటుంది, అని ఉంది. “యతో కృష్ణ స్తతో ధర్మః 
యతో ధర్మస్తతో జయః శ్రీకృష్ణుడు శాంతి ప్రియుడు- సంగ్రామ (ప్రియుడు కాడు. అందుచే ఆతడు - అచ్చమైన శాంతి సంధాతగా” 
ఆయుధ విసర్జన చేసి అస్త్రసన్న్యాసం చేశాడు. శ్రీకృష్ణుడు చక్రం పట్టింది - ప్రతిజ్ఞ మీరటానికి కాదు. అర్జునుడికి ప్రోత్సాహం 
కల్పించటానికే. అది శ్రీకృష్ణుడి తత్‌క్షణ కర్తవ్యం. అయితే - ప్రతిజ్ఞ - ఉత్తమ లక్ష్యంగా ఉండవలసిందేగాని తప్పించుకోలేని 
“బంధం” కాకూడదు. ప్రతిజ్ఞాపాలన గొప్పదే. అయితే - జగద్ధితం కోసం ప్రతిజ్ఞాభంగం చేయటం అహంకార పరిత్యాగమే. ప్రతిజ్ఞకు 
దాస్యం చేయటం అవివేకమే. భీష్ముడు అధర్మపక్షంలో చేరిన జగదేకవీరుడు. భీష్ముడు (ప్రతిజ్ఞకు దాస్యం చేశాడు. తన తండ్రి 
కోసం - తాను బ్రహ్యచర్య నిష్ట స్వీకరించాడు. ఎందుకంటే - తండ్రి వలచిన సత్యవతి సంతానానికి రాజ్యం సం(క్రమించేటందుకు. 
విధి వైపరీత్యం వలన, సత్యవతి సంతానం మరణించి, సింహాసనానికి వారసులు లేకపోయారు. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడి ప్రతిజ్ఞకు కాలదోషం పట్టింది. అయినాసరే - అతడు భీష్ముడై సార్ధక బిరుదాంకితుడై ప్రతిజ్ఞనే పాటించాడు. 
అందుచేత అతడు ప్రతిజ్ఞకు దాసుడేగాక- ధృతరాష్ట్రుడికి - తదుపరి దుర్యోధనుడికీ గూడ దాసుడు కావలసివచ్చింది. బహుశః 
భీష్ముడికి ఆ విషయం తెలియుననే అనుకోవచ్చు. భీష్ముడు శ్రీకృష్ణుడిని అధిక్షేపించలేదు ప్రతిజ్ఞాభంగం చేసినందుకు. అంతేగాక 
- శ్రీకృష్ణుడికి భక్తితో స్వాగతం పలికి జేజేలు చెప్పాడు. ధర్మసూక్ష్మం వేరు - అది నిత్య చైతన్యపూరితం. (గ్రాంథిక జడధర్మం 
వేరు. శ్రీకృష్ణుడు అనుష్టాన వేదాంతి. 


2. ఇంక రెండవ అంశం: ఈ ఘట్టాన్ని తిక్కనా వ్రాశాడు, పోతన్నకూడా వ్రాశాడు. “కుప్పించి ఎగసిన కుండలమ్ముల 
కాంతి గగనభాగంబెల్లం గప్పికొనంగ' - శ్రీకృష్ణుడు “కరికి లంఘించు సింహమ్ము కరణి” భీష్ముడి మీదికి ఉరికినట్టు మనోజ్ఞంగా 
ఆపాతమధురమైన శైలిలో పోతన ఈ సన్నివేశం అభివర్లించాడు. పోతన్న శైలి - భక్తిరసతుందిలం. తిక్కన తీర్చిదిద్దిన శ్రీకృష్ణుడు 
లీలా మానుష వేషధారి. 'ధర్మాద్వైతమూర్తి, అనుష్టాన వేదాంతి. పోతన్న శ్రీకృష్ణుడు ఆ మహానుభావుడి ఇష్టదైవము. 

ఉ. కోపము సంహరింపు యదుకుంజర! పాండవకోటి కెల్లనుం 
దేపవు గావె నీ విటు లధీరత( బూనికి దప్పినం బ్రతి 
జ్ఞాపరు(డైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్‌ 
రూపటిపోక కాదె యనురూపమె నీకిది లోకనాయకా! 160 


ప్రతిపదార్థం: కోపము= ఆ(గహం; సంహరింపు(ము)= విడువుము; యదు+కుంజర!= యదువంశీయులలో ఏనుగువంటివాడా= 
యాదవ శ్రేష్టా!; పాండవ+కోటికిన్‌+ఎల్లనున్‌= పాండవులకు పాండవుల అనుయాయులకు; తేపవు+కావె= నావవుకాదా?; 
నీవు+ఇటులు= నీవు ఈ రీతిగా; అధీరతన్‌= అధైర్యంతో; పూనిక+తప్పినన్‌= ప్రతిజ్ఞను ఉల్లంఘించినచో; |ప్రతిజ్ఞా-పరు(డైన= 
ఆడినమాట తప్పనట్టి, శపథము మీరనట్టి; ధర్మ+సుతు= ధర్మపుత్రుని; శౌర్యము= పరాక్రమం; ధైర్యము= ధీరత్వం; 
బాహువీర్యమున్‌= భుజబలం; రూపు+అజి+పోకకాదె= నశించటమే కదా! లోక+నాయకా!= లోకాలకు అధినేతా(శ్రీకృష్ణా)!; 
నీకున్‌+ఇది= నీకు ఈ విధమైన (ప్రవర్తన; అనురూపము+ఎ?= తగినట్టిదా? 


తాత్సర్యం: 'యదువంశంలో (శ్రేష్టుడవైన ఓ శ్రీకృష్ణా! నీ కోపం ఉపశమింప చేసుకోవయ్యా! నీవే కదా పాండవులకు 
అందరకూ సంరక్షకుడవు! నీవే (ప్రతిజ్ఞను తప్పితే - ఇక (ప్రతిజ్ఞను పాలించే ధర్మరాజు మాట ఏమిటి? ధర్మరాజు 
పరా(క్రమం ఏమి కావాలి? శౌర్యము, ధైర్యము, బాహు వీర్యము అన్నీ నశించి పోవా? ఓ లోకనాయకా - ఈ 
చర్య నీకు తగినదా? 


చ. ఇటు దగునయ్య? కృష్ణ! శమియింపుము సాత్యకి. జంపినాండ విం 
కట చనితేని నీదగు సహాయతఈ. గౌరవసేన రూపు మా 
పుట యవలీల నాకు నను బొల్లుగ జేయుట నీకు. బాడియే? 
కటకట! నా పరాక్రమము గాసిగ చక్రము చేతనంటితే! 161 


ప్రతిపదార్థం: కృష్ణు= ఓ శ్రీకృష్ణా!; ఇటు= ఈ విధంగా చేయటం; తగును+అయ్య!= మంచిదా?; శమింపుము= శాంతించునది; 
ఇంకన్‌= ఇకమీద; అట+చనితి+ఏనిన్‌= అక్కడకు (రణరంగానికి) వెళ్ళితే ; సాత్యకిన్‌= సాత్యకిని చంపినాండవు= చంపినట్టే సుమా!; 
నీది+అగు+సహాయతన్‌= నీ సాయంవలన; కౌరవ+సేన= కౌరవుల సైన్యాన్ని; రూపు+మాపుట= నశింపచేయటం; నాకున్‌= నాకు; 
అవలీల= సులువు; ననున్‌= నన్ను; పొల్లుగన్‌+చేయుట= వ్యర్ణుడిగ చేయటం; నీకున్‌= నీకు; పాడియే?= న్యాయమా?; కటకట!= 
అయ్యో!; నా పరాక్రమము; గాసిగన్‌= పాడయిపోయేటట్టుగా; చక్రమున్‌= చక్రమును; చేతన్‌+అంటితే!= చేతితో పట్టుకున్నావుకదా! 


భీష్మపర్వము న్‌ ద్వితీయాశ్వాసము 207 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! ఈ విధంగా ఆయుధం పట్టుకొని - ప్రతిజ్ఞమీరి యుద్దం చేయటం నీకు తగునయ్యా?, 

శాంతించుము. ఇక నీవు భీష్ముని మోదకుపోతే సాత్యకిని చంపినట్లే సుమా! నీ సహాయంతో కౌరవసేనను 

రూపుమాపడం నాకు సులువు. నన్ను దండుగమారిని చేయడం నీకు న్యాయమా! అయ్యయ్యో! నా పరాక్రమము 
పొలిపోవునట్టుగా చక్రాన్ని చేత ధరిస్తావా? 

వ. అనిన సవ్యసాచి సమయనిష్టకు శౌరి సంతోషించి రోషం బుడిపికొని యతనికిం బ్రియంబుగా మగిడి 
నొగలపైకి వచ్చి దిక్కులు పిక్కటిల్లబాంచజన్యంబు పూరింప నాధనంజయుండును దేవదత్తం బొత్తి గాండీవ 
గుణ చండనిస్వనం బొండొండ నిగిడించుటయుం గౌరవబలంబులు భేరీమృదంగాదితూర్యనాదంబులు 
సెలంగ మార్మొని కడంగిన. 162 

ప్రతిపదార్థం: అనినన్‌;సవ్యసాచి+సమయ+నిష్టకున్‌= అర్జునునకు (ప్రతిజ్ఞపై గల దీక్షకు; శౌరి= శ్రీకృష్ణుడు; సంతోషించి; 
రోషంబు+ఉడిపికొని= (క్రోధము మాని; అతనికిన్‌= అర్జునునకు; ప్రియంబుగాన్‌= ప్రీతిగా; మగిడి= వెనుకకు తిరిగి; నాగల పైకిన్‌= 
రథమునకు ముందు భాగానికి (సారథి స్థలమునకు); వచ్చి; దిక్కులు+ పిక్కటిల్లన్‌= దెసలు మారు మోగగా; పాంచజన్యంబు= 
శ్రీకృష్ణుడి శంఖం; పూరింపన్‌= ఒత్తగా; ఆ+ధనంజయుండును= ఆ అర్జునుడు కూడా; గాండీవ+ గుణ+చండ+నిస్వనంబు= 
గాండీవము(అర్జునుని విల్లు) యొక్క అల్లై త్రాటి భయంకర ధ్వని; ఒండు+ఒండ= (క్రమంగా; నిగిడించుటయున్‌= వర్తిల్ల 
చేయుటయు; కౌరవ+ బలంబులు= కౌరవుల సేనలు; భేరీ+మృదంగ+ఆది+ తూర్యనాదంబులు= భేరులు, మద్దెలలు, మున్నగు 
బూరాల ధ్వనులు; చెలంగన్‌= మోయగా; మార్కొని= తాకి; కడంగినన్‌= పూనిన. 

తాత్సర్యం: అర్జునుడికి శపథంపై గల దీక్షకు శ్రీకృష్ణుడు సంతోషించాడు. (క్రోధం పోగొట్టుకొని శ్రీకృష్ణుడు వెనుకకు 

మరలి, తేరు చేరి, సారథి పీఠం మీద కూర్చుని, దెసలు మారు మోగేటట్లుగా పాంచజన్యం పూరించాడు. అర్జునుడు 

కూడా అదే రీతిలో తన శంఖం దేవదత్తం పూరించి తన విల్లు గాండీవం యొక్క అల్లైత్రాటిని భయంకరంగా 
మోగించాడు. కౌరవసేనలు కూడా- భేరులు మోగించి, మద్దెలలు వాయించి, బూరాలు ఊది, ఉత్సాహం 

(ప్రకటించారు. 


క. అగ్గలిక దూది దరికొను । నగ్గి తెజిం గమర నప్పుడర్జునుండు గడున్‌ 
డగ్గణి మెటుంగుటమ్ముల । మ్రగ్గించె వియచ్చరోత్మరం బగ్గింపన్‌. 163 
ప్రతిపదార్థం: అగ్గలికన్‌= పూనికతో; అప్పుడు= ఆ సమయంలో; అర్జునుండు= అర్జునుడు; దూదిన్‌+దరికొను= దూదిని కాల్చు; 
అగ్గి+తెబంగు+అమరన్‌= అగ్నిరీతి తోచునట్టుగా; కడున్‌= మిక్కుటముగ; డగ్గణి= సమీపానికివచ్చి; వియత్‌+చర+ఉత్కరంబు= 
ఆకాశంలో సంచరించే దేవతాచారణ గణములు; అగ్గింపన్‌= (ప్రశంసింపగా; మెణుంగు+అమ్ములన్‌= మిరుమిట్లు గొలిపే 
బాణాలతో; (మ్రగ్గించెన్‌= మాడేటట్టు చేశాడు. 
తాత్సర్యం: అర్జునుడు కౌరవసేనను తాకి, పూనికతో, దూదిని దహించే అగ్ని వలె సమీపించి, మిరుమిట్లు 
గొలిపే బాణాలు ప్రయోగించి ఆ సేనను కూల్చివేశాడు. ఆతడి పరా(క్రమాన్ని ఆకాశంలో సంచరించే 
దేవతాచారణగణాలు (ప్రస్తుతించాయి. 
విశేషం: చారణులు చేసే ప్రశంస గూర్చి తిక్కన పలుమారులు వర్షించాడు. 
వ. ఆసేనకుం దలకడచి భీష్మ భూరిశ్రవశ్శల్యదుర్యోధను లడరి యర్జునుపై శక్తిగదాసప్తనారాచతోమరంబులు 
ప్రయోగించిన నతండు శక్తియు గదయును దోమరంబును నొక్కొక్కభల్లంబునను నేడునారాచంబు లేడింటను 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


దునిమి పేర్చి యైంద్రాస్తంబు ప్రయోగించిన నది నానా ప్రకారక్రూరశరకలాపరూపంబునం గవిసి కౌరవ 
సైన్యంబు నొప్పింపమణియును దాను మందాకినీనందను నిశిత నారాచజాలంబునం బొదివి భూరి 
శ్రవసుని చాపంబు ద్రుంచి తొమ్మిదివాలమ్ములు శల్యుమేనం గీలించి కురుపతి వక్షంబు వెడందవాతి 
యమ్మున ఛేదించె నప్పడు పాంచాలపతివిరాటప్రముఖులగు జోదులు గోలుతల సేసిరి మన బలంబులు 
గాండీవ గుణనిష్టుర నినదంబునం జేడ్పడి యొల్లంబోయి వెల్ల నయి యుండ భవదీయ సుతులు 
శౌర్యోద్రేకంబున నాకేశనందను నరదంబు. బొదివి రట్టి సంకులసమరంబున మహేంద్రబాణంబుచేత 
మనదిక్కున. 164 


ప్రతిపదార్థం: ఆ+సేనకున్‌= ఆ సైన్యానికి; తలకడచి= దాటి ముందునకు వచ్చి; భీష్మ+భూరిశ్రవస్‌+శల్య+దుర్యోధనులు= 
భీష్ముడు; భూరిశ్రవుడు; శల్యుడు; దుర్యోధనుడు; అడరి= విజృంభించి; అర్జునుపైన్‌= అర్జ్హునుడిపైన; శక్తి+గదా+ 
సప్త+నారాచ+తోమరంబులును=శక్తి; గద; ఏడు బాణాలు ఇనుప గుదియలును; (ప్రయోగించినన్‌= వేయగా; అతండు= 
అర్జునుడు; శక్తియున్‌= శక్తిని; గదను= గదను; తోమరంబును= ఇనుపగుదియను; ఒక్క+ఒక్క భల్లంబునకున్‌= 
ఒక్కొక్కఈటె బాణంతో; ఏడు+నారాచంబులున్‌= ఏడు బాణాలను; ఏడింటను= ఏడు బాణాలతో; తునియన్‌= ఖండించి; 
పేర్చి= అతిశయించి; ఇంద్ర+అస్త్రంబు= ఇంద్రునకు సంబంధించిన మంత్రబాణం; ప్రయోగించినన్‌= వేయగా; అది= ఆ 
ఇం(ద్రాస్త్రము; నానా+(ప్రకార+(క్రూర+శర+కలాప+ రూపంబునన్‌= పెక్కు విధములైన భయంకర బాణ సమూహాల రూపంతో; 
కవిసి= మార్కొని; కౌరవ+సైన్యంబు= కౌరవసేనను; నొప్పింపన్‌= బాధింపగా; మజియును= ఇంకను; తాను= అర్షునుడు; 
మందాకినీ+నందనున్‌= గంగకొడుకును; నిశిత+నారాచ+జాలంబునన్‌= వాడియెన బాణాల సముదాయం చేత; పొదివి= 
చుట్టుముట్టి; భూరి శ్రవసుని+చాపంబు+(త్రుంచి= భూరి (శ్రవసుని విల్లును తునిమి; తొమ్మిది+వాలు+అమ్ములు= తొమ్మిది 
వాడి బాణాలు; శల్యు+మేనన్‌= శల్యుని దేహంపై; కీలించి= హత్తుకొనజేసి; కురు+పతి+వక్షంబున్‌= కురురాజు దుర్యోధనుని 
ఉరము; వెడంద+వాతి+అమ్మునన్‌= పెద్ద నోరుగల బాణంతో; ఛేదించెన్‌= (త్రుంచాడు; అప్పుడు= ఆ సమయంలో; 
పాంచాలపతి+విరాట+ప్రముఖులు+అగు= (ద్రుపదుడు విరాటుడు మున్నగు జోదులు= యోధులు; కోలుతల+చేసిరి= 
కౌరవసేనకు; ఎదురుబొదురుగా నిలిచి యుద్దం చేశారు; మన+బలంబులు= కౌరవసేనలు; గాండీవ+గుణ+నిష్టుర 
నినదంబులనన్‌= గాండీవము యొక్క అల్లె త్రాటినుండి వెలువడిన కఠిన శబ్దంచే; చేడ్సడి= నివ్వెరబోయి; ఒల్లంబోయి= 
కలగి; వెల్లన్‌+అయి= వెలవెలబోయి; ఉండెన్‌= ఉండగా; భవదీయ+సుతులు= నీ కొడుకులు; శౌర్య+ఉద్రేకంబునన్‌= 
పరాక్రమంతో కూడిన ఉత్సాహంతో; నాక+ఈశ+నందను= అర్జునుని; అరదంబు= తేరు; పొదివిరి= చుట్టుముట్టారు; 
అట్టి+సంకుల+సమరంబునన్‌= అటువంటి దొమ్మి యుద్దంలో, మహేంద్ర బాణంబు చేతన్‌= ఐం(ద్రాస్త్రం చేత; మన+దిక్కునన్‌= 
మన పక్షంలో. 


తాత్పర్యం: కౌరవసేనకు ముందుకువచ్చి భీష్ముడు, భూరిశ్రవసుడు, శల్యుడు, దుర్యోధనుడు విజృంభించి 
అర్జునుడి మీద శక్తి గద, ఏడు బాణాలు, ఇనుప గుదియలు (ప్రయోగించారు. అర్జునుడు శక్తి గద, ఇనుప 
గుదియలకు ఒక్కొక్క బాణంతో, ఏడు బాణాలను ఏడు బాణాలతో ఖండించి - విజృంభించి ఐంద్రాస్త్రం 
ప్రయోగించాడు. ఆ ఐంధద్రాస్త్రం - పెక్కు ఆకారాలుగల భయంకర బాణసముదాయం(క్రింద వారి, 
కౌరవసైన్యాన్ని చీకాకు చేసింది. అంతేకాక, అర్జునుడు భీష్ముడిపై వాడి బాణాలు ప్రయోగించి మార్కొన్నాడు. 
మరియు భూరి(శ్రవసుడి విల్లు ఖండించి, శల్యుడి దేహంపై తొమ్మిది అమ్ములు నాటి, దుర్యోధనుడి, ఉరము 
ఛేదించి, విక్రమించాడు. అప్పుడు ద్రుపదుడు - విరాటుడు మున్నగు వీరులు కౌరవసేనకు ఎదురుగా నిలిచి 
పోరాటం సాగించారు. కౌరవసేనలు - అర్జునుడి విల్లు గాండీవం యొక్క నారి నుండి వెలువడిన భీకరధ్వనికి 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 209 


తట్టుకొనలేక నివ్వెరపాటు చెందారు. నీ కొడుకులు పరా(క్రమ(ప్రకర్షతో, అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. 
ఆ దొమ్మి యుద్దంలో-ఐంద్రాస్త్రం చేత మన పక్షంలో - 


ఆ. కెడసె హయము లొడ్డగెడ వయ్యె రథములు । చాంపకట్టు వడియె సామజములు 
చదిసెం గాలుబలము చామరచ్చత్రకే । తువులు నాయుధములు'( దునియలయ్యె, 165 


ప్రతిపదార్థం: హయములు= గుజ్జములు; కెడసెన్‌= నశించాయి; రథములు+ ఒడ్డగెడవు+అయ్యెన్‌= తలక్రిందులయ్యాయి; 
సామజములు= ఏనుగులు; చాయకట్టు వడియెన్‌= నేలమీద చాపపరిచినట్టు కూలి పడిపోయాయి; కాలు+బలము= పదాతి; 
చదిసెన్‌= నలిగిపోయాయి; చామర+ఛ(త్ర+కేతువులు= వీవనలు- గొడుగులు-జెండాలు; ఆయుధములు= యుద్ద పరికరాలు; 
తునియలు+ అయ్యెన్‌= ముక్కలై పోయాయి. 


తాత్పర్యం: గుర్రాలు నాశనమై పోయాయి. రథాలు ఒరగిపోయాయి. ఏనుగులు నేలమీద కూలిపోయాయి. 
కాలుబలము నలిగిపోయింది. చామరలు - గొడుగులు - జెండాలు ముక్కలైపోయాయి. 


విశేషం: 1.చామరములు = చమరీమృగం జూలుతో చేయబడిన వీవన. 2. ఛత్ర చామరములు= రాజలాంఛనాలు. యుద్దంలో 
ఆయుధాలుగదా కావలసినది. అయితే ఆయుధాలకంటె ఈ రాజలాంఛనాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఉంది ఆనాటి యుద్ద 
సంప్రదాయంలో. 


ల 


అప్ప డర్జునుండు కేశకలాపంబు శైవాలంబును బ్రేవుల ప్రోవులు ఫేనపుంజంబులును మేదోమాంసమస్తిష్క 
పటలంబు పంకంబును నగురక్త నదీ ప్రవాహంబు భవదీయ సేనామధ్యంబునం బఅపి బేతాళక్రవ్యాది భూతంబుల 
నోలలార్డె నతండు దేవదత్తంబును దామోదరుండు పాంచజన్యంబును బూరించి సింహనాదంబులు సేసి రంత 
నరుణగభస్తి యస్తగిరి మస్తకాంతరితుం డయ్యె నాసంధ్యాసమయంబున నిజసైన్యంబు నొవ్వునుం గవ్వడి 
దివ్యబాణజాలంబుల దుర్చివారత్వంబును విచారించి భీష్మద్రోణబాహ్లికదుర్యోధనులు బలంబుల(దివియం బంచి 
మరలి కరదీపికలు వెలుంగ విడిదలకు వచ్చిరి పాండవులును గృష్టసహితంబుగా నుబ్బునం బొంగుచు 
వందిజనకీర్తనంబులు సెలంగ మగిడి శిబిరంబునకుంజని రమ్మూ(డవనాంటి రాత్రి గురుపతివీటి జనంబులు 
గిరీటిపరాక్రమప్రకారంబులం దమదెస నానాదేశంబులచతురంగంబులు వొలిసినపెల్లును నంతంతం గుములుగట్టి 
చెప్పికొనుచుండ. 166 


ప్రతిపదార్థం: అప్పుడు; కేశ కలాపము= వెండ్రుకల సముదాయం; శైవాలంబును= నీటి పాచిగా; (ప్రేవుల+ప్రోవులు= పేగుల గుట్టలు, 
కడుపులోని పేగుల సముదాయం; ఫేన పుంజంబులును= నురుగుల సముదాయములుగా; మేదస్‌+మాంస+మస్తిష్క+పటలంబు= 
క్రొవ్వు మాంసం మెదడు వీని సముదాయం; పంకంబును= బురదగా; అగు= అయిన; రక్త+-నదీ+(ప్రవాహంబు= నెత్తుటి ఏటి వెల్లువ; 
భవదీయ+సేనా+మధ్యంబునన్‌= నీ సైన్యం నడుమగా; పజపి= ప్రవహింపజేసి; బేతాళ+(క్రవ్యాత్‌+ఆది+భూతంబులన్‌= మృత 
కళేబరాలను ఆవేశించే పిశాచములను రాక్షసులు మున్నగు దయ్యాలను; ఓలలార్భెన్‌= మునుగునట్టుచేశారు; అతండు= అర్జునుడు; 
దేవదత్తంబును= దేవదత్తం అనే శంఖాన్ని; దామోదరుండు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబును= పాంచజన్యం అనే శంఖాన్ని; పూరించి= 
ఒత్తి; సింహనాదంబులు= సింహగర్దనల వంటి కేకలు; చేసిరి= పెట్టారు; అంతన్‌= తరువాత; అరుణ+గభస్తి= సూర్యుడు(ఎధ్రని 
కిరణములు కలవాడు); అస్తగిరి+ మస్తక+ అంతరితుండు+అయ్యెన్‌= పడమటి కొండ శిఖరంలో దూరినవాడు అయ్యాడు(అనగా 
అస్తమించాడు.) ఆ+సంధ్యా+సమయంబున్‌= ఆ సంజవేళ; నిజ+సైన్యంబు+నొవ్వునున్‌= తమ సేనలు పడిన బాధను; కవ్వడి 
దివ్య బాణ జాలంబుల దుస్‌+నివారత్వంబును= అర్జునుడు ప్రయోగించిన వేల్పుటమ్ముల సముదాయం యొక్క అడ్డరానితనమును; 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


విచారించి= ఆలోచించి; భీష్మ (ద్రోణ బాహ్లిక దుర్యోధనులు= భీష్ముడు, (ద్రోణుడు, బాహ్లికుడు, దుర్యోధనుడు; బలంబులన్‌= 
సేనలను; తివియన్‌+పంచి= యుద్దం ఆపించుటకు ఆజ్ఞాపించి; మరలి= వెనుకకు తిరిగి; కర దీపికలు= చేతి 
దీపాలు(కాగడాలు); వెలుంగన్‌= ప్రకాళశింపగా; విడిదలకున్‌= నివాస స్థలాలకు; వచ్చిరి; పాండవులును= పాండవులుగూడ; 
కృష్ణ+సహితంబుగాన్‌= శ్రీకృష్ణునితో పాటుగా; ఉబ్బునన్‌+పొంగుచున్‌= ఉత్సాహంతో అతిశయించుచు; వంది+ జన+ కీర్తనం 
బులు+చెలంగన్‌= వృత్తిగా (ప్రస్తుతి చేసే వారి (ప్రశంసలు ఒప్పగా; మగిడి= తిరిగి; శిబిరంబునకున్‌+చనిరి= స్కంధా 
వారములకున్‌= విడిదులకు వెళ్ళారు; ఆ+మూ(డవ+నా(టి+రా(త్రి; కిరీటి+పరాక్రమ+(ప్రకారంబులన్‌= అర్జునుడు విక్రమం 
ప్రదర్శించిన రీతులను; కురుపతి వీటి జనంబులు= కురురాజైన దుర్యోధనుడి పక్షానికి సంబంధించిన వారు; తమ+దెసన్‌= 
తమ ఎడ; నానా దేశంబుల చతురంగ బలంబులు= వివిధ దేశాలకు సంబంధించిన నాలుగు సైన్య విభాగాలు (రథ - 
గజ- తురగ -పదాతులు); పొలిసిన పెల్లును= చచ్చిన మొత్తాన్ని; అంతంతన్‌= అంత అంతగా; గుములు+కట్టి= గుంపులుగా 
చేరి; చెప్పికొనుచుండన్‌= మాటాడుకొనుచుండగా. 

తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడు నీ సేనల మధ్య నెత్తురు ఏటి వరదలు (ప్రవహింప చేశాడు. అందులో 
వెండ్రుకలు నీటి పాచిగా ఏర్పడ్డాయి. తలకాయల్లోని (క్రొవ్వు మాంసం మెదడు అనువాని సముదాయం 
బురదగా తయారయింది. ఆ రక్తనదిలో పిశాచాలు - రాక్షసులు- దయ్యాలు ఓలలాడాయి. అర్జునుడు 
దేవదత్తం పూరించాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం ఒత్తాడు. పిమ్మట వారిరువురు సింహనాదాలు చేశారు. 
అప్పుడు సూర్యుడు పడమటి కొండలలో చేరాడు. ఆ మలిసంజలో - తమ సైన్యాలు పొందిన దీనావస్థ 
ఆపటానికి సాధ్యం కానట్టి అర్జునుని విజృంభణ - దివ్యాస్త్ర ప్రయోగం గూర్చి విచారించి, భీష్ముడు (ద్రోణుడు 
బాహ్లాకుడు - తమ సేనలను ఉపసంహరించి - కాగడాల వెలుగులో తమ విడిదులకు వెళ్ళారు. పాండవులు 
శ్రీకృష్ణునితోపాటు, తమ్ములందరు (ప్రస్తుతించుతుండగా, ఉత్సాహంతో ఉప్పొంగిపోయి తమ తమ 
నివాసస్థానాలకు వెళ్ళారు. ఆ మూడవనాటి కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను గూర్చి, గుంపులు గుంపులుగా 
చేరి కౌరవభటులు ముచ్చటించసాగారు. ఆనాడు అర్జునుడు చూపిన పరాక్రమం, అతడు (ప్రయోగించిన 
ఐం(ద్రాస్త్రం గూర్చి, తమ సైన్యంలో వివిధ దేశాలకు సంబంధించిన చతురంగబలాలు చెడిన తీరు తెన్నుల 
గూర్చి, వారు చర్చించుకున్నారు. అటు పిమ్మట. 

విశేషం: 1. ఐంద్రాస్త్ర ప్రయోగం : మహాభారతంలో పలుచోట్ల -అస్త్ర'ప్రయోగ ప్రస్తావన ఉన్నది. ఇవి అత్యద్భుత మారణాయుధాలు. 
చాలాకాలం (క్రిందట జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఏమిటి? ఇటువంటి మారణా'స్తాలు ఏమిటి? ఇవి కవి కల్పితాలు మాత్రమేనా? 
కవుల ఊహలకు కూడా అందనట్లు తోచే ఈ అస్త్రాలు మహాభారతంలో (రామాయణంలో కూడా) ఎట్టా చేరాయి? జల (ప్రళయానికి 


ముందు పెరిగిన నాగరికత అంశాలు కొన్నివేల సంవత్సరాల తదుపరి మానవజాతి భ(ద్రపరచుకొన్న జ్ఞాపక శకలాలు ఇట్టి రచనలకు 
ఆధారం కావచ్చునని కొందరు విద్వాంసుల అభిప్రాయం. 


2. వంది: ప్రస్తుతి వృత్తిగా స్వీకరించినవాడు. రాజులను ఆశ్రయించుకొని వారు బ్రదికేవారు. 
3. బేతాళ క్రవ్యాదాది భూతంబులు: మృతశరీరాన్ని ఆవేశించే పిశాచం బేతాళుడు. పీనుగులను తినే రాక్షసులు (క్రవ్యాత్తులు. 
భూతాలు : మృతశరీరాలను కబళించే పిశాచాలు - అని పురాణ వాజ్మయ వర్లన. 


4. భీష్మ ద్రోణ బాహ్లిక దుర్యోధనుల మంతనం: భీష్ముడు సేనాపతి. (ద్రోణుడు గురువు. దుర్యోధనుడు రాజు. బాహ్లికుడు 
కౌరవ పక్షంలోనే గాక కురుక్షేత్రంలో చేరిన పదునెనిమిది అక్షౌహిణీబలాల వీరులలో వృద్దతముడు. అతడు శంతనుని తమ్ముడు. 
భీష్ముడికి పినతండ్రి. అందుచే ఆ ముగ్గురకు పూజనీయుడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 211 
భీష్ముని చతుర్ధ దినస యుద్దము (సం. 6-56-1) 


క వేగుటయు సత్వరంబుగ । నా గాంగేయుండు మించి యనికి నడచినన్‌ 

సాగరతరంగములగతి । వేగమ తరతరమ మొనలు వెడల. దొడంగెన్‌. 167 
ప్రతిపదార్థం: వేగుటయున్‌= తెల్లవారుటయు; సత్వరంబుగన్‌= వేగంగా; ఆ+గాంగేయుండు= ఆ భీష్ముడు; మించి= 
అతిశయించి; అనికిన్‌= యుద్దానికి; నడచినన్‌= వెడలగా; సాగర తరంగముల గతిన్‌= కడలి కెరటాల వలె; వేగము+అ= శీఘ్రముగా; 
తరతరమ= (క్రమంగా; మొనలు= సేనలు; వెడలన్‌+తొడంగెన్‌= వెళ్ళటానికి మొదలుపెట్టాయి. 
తాత్సర్యం: తెల్లవారగానే శీఘ్రంగా - సేనాధిపతియైన భీష్ముడు ముందు నడచివెళ్ళాడు రణరంగానికి. అతని 
వెంట సముద్రపు కెరటాలవలె - కౌరవ సేనలు వరుసగా బారులు తీర్చి కదలి వెళ్ళాయి. 


క అతిరయమున గురుడు భవ । త్స్పుతు(డును బాహ్లికుండు నెయిది తోడ్డో బలసం 

తతి గూడికొనంగం బటుబ్బం । హితహేషానేమి రవము లెసంగెం దటిచై. 168 
ప్రతిపదార్థం: అతి+రయమునన్‌= మిక్కిలి వేగంతో; గురు(డు= ద్రోణుడు; భవత్‌+సుతు(డును= నీ కొడుకు(దుర్యోధనుడును); 
బాహ్హికుండు= శంతనుని తమ్ముడు, భీష్ముని పినతండ్రి అయిన బాహ్హికుడు; ఎయిది తోడ్లోన్‌= చుట్టుముట్టి; వెనువెంటనే; 
బల+సంతతిన్‌= సేనలను; కూడికొన(గన్‌= కలుసుకోగా; పటు+బృంహిత+హేషా+నేమి+రవములు= గొప్పవైన ఏనుగుల 
ఘీంకారములు; గుర్రాల సకలింపులు; రథచక్రాల ధ్వనులు; తజచు+ఐ= సాం[ద్రములై; ఎసగెన్‌= వర్ణిల్లాయి. 
తాత్సర్యం: మిక్కిలి శీఘ్రంగా, ద్రోణుడు - నీ కొడుకు దుర్యోధనుడు, బాహ్హికుడు వెనువెంట కదలి సేనలను 
కలిసికొన్నారు. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు రథచక్రాల ధ్వనులు - దట్టంగా విలసిల్లాయి. 


క కారుకొని మేఘమాలా । కారంబున. జాల నొప్పెం గౌరవసైన్యం 

బారూఢవీరరసవి । స్పారం బై యంత. దో6చె. బాండవ బలమున్‌. 169 
ప్రతిపదార్థం: కారుకొని= నల్లగా (క్రమ్ముకొని; మేఘ+మాలా+ఆకారంబునన్‌= మబ్బుల దొంతర దండవంటి ఆకారంతో; 
కౌరవ+సైన్యంబు= కురుసేన; చాలన్‌= మిక్కుటముగా; ఆరూఢ వీర రస విస్సారంబు+ఐ= (ప్రసిద్దమైన పరాక్రమ రసంతో 
విస్తరించినట్టిదై; ఒప్పెన్‌= శోభిల్లింది; పాండవ+బలమున్‌= పాండవసేనకూడా; అంతన్‌= అంతట; తోయెన్‌= కన్పించింది. 
తాత్సర్యం: దట్టమైన మబ్బుల దొంతరవలె కౌరవసేన (ప్రసిద్దమైన వీరరసంతో విస్తరిల్లినదై శోభిల్లినదై అంతటా 

ధ— అ గా Cc ర్‌ రూ 

కన్పించింది. 
క _ కురుసేనం జూచి యప్పడు । నర నారాయణులు దమ మొనకు మిగిలి సము 

ద్దురలీల సూర్య చంద్ర । స్పురణము లొక్కెడన మెజియుపోలిక నమరన్‌. 170 
ప్రతిపదార్థం: కురుసేనన్‌= కౌరవసేనను; చూచి; అప్పుడు; నర+నారాయణులు= అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు; 
తమ+మొనకున్‌= తమసేనకు; మిగిలి= అతిశయించి; సమ్‌+ఉద్దుర+లీలన్‌= మిక్కిలి పట్టరాని విధంగా; సూర్య చంద్ర 


స్ఫురణములు= సూర్య,చంద్ర ప్రకాశములు; ఒక్క+ఎడమ+అ= ఒకేచోటనే; మెజయు+పోలికన్‌= ప్రకాశించే రీతిగా; అమరన్‌= 
పొందికపడగా 


తాత్సర్యం: కౌరవసేనను చూస్తూ, అప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒకేచోట సూర్యుడు, చంద్రుడు కూడి 
'ప్రకాశించినట్టు కన్పించారు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉత్రేక్ష. ఈ పద్యంలో “నరనారాయణులు - సూర్యచంద్రుల పోలిక నమరన్‌ అని అసమాపక క్రియ ఉంది. 
తరువాతి పద్యంలో (171 పద్యంలో) వెలిగిరి అనే (క్రియ ఉంది. దానితో అన్వయించుకోవాలి. 


క. వెలింగిరి; బలములు దూర్యం । బులు నార్పులు€ జెలంగ రెండు. బురికొని చతురం 
గలసద్దతు లొప్ప(గ వడి(। దలపడియెం గైదువులు నదరు లెగయంగన్‌. 171 


ప్రతిపదార్థం: వెలి(గిరి= |ప్రకాశించారు; బలములు+రెండున్‌= రెండుసేనలూ; తూర్యంబులు= జం(త్రనాదాలు; ఆర్పులు= 
సింహనాదాలు; చెల(గన్‌= (మోయగా; పురికొని= ఉత్సహించి; చతురంగ+లసత్‌+గతులు+ఒప్పంన్‌= నాలుగు అంగములకు తగిన 
ప్రకాశమానమైన రీతులు విలసిల్లగా; వడిన్‌= వేగంగా; కైదువులు= కత్తులు; అదరులు= మిడుగురులు, నిప్పురవ్వలు; ఎగయంగన్‌= 
సైకిలేవగా?; తలపడియెన్‌= మార్కొన్నాయి. 


తాత్సర్యం: వెలిగారు. (కృష్ణార్జునులు సూర్యచంద్రుల వలె - వెనుకటి పద్యంతో అన్వయం.) కురు పాండవుల 
రెండు సేనలు - జం(త్ర వాద్య నినాదాలతో - సింహనాదాలతో - కత్తుల నుండి నిప్పురవ్వలు పైకిలేవగా-ఒకరి 
నొకరు మార్కొని యుద్దం చేశారు. 


వ. ఇట్లు దా(కి తోమరప్రాసప్రముఖంబులం డొల్లవైచుచు. గుంతక్షురికాదులం గూలం బొడుచుచుం గరవాల 
పరశ్వథ ప్రభృతులం దునియవ్రేయుచు గదాముసలముద్గరంబుల( జదియ మో(దుచు నఖర ప్రాసంబులం 
బగులవ్రచ్చుచు. 172 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; తాంకి= మార్కొని; తోమర+ప్రాస+ప్రముఖంబులన్‌= ఇనుపగుదియలు, ఈటెలు మొదలైన 
ఆయుధాలను; డొల్లవైచుచున్‌= నశింపజేస్తూ; కుంత+క్షురిక+ఆదులన్‌= బల్లెములు-చిరుకత్తులు మొదలైన వాటిచేత; 
కూలన్‌+పొడుచుచున్‌= కూలవేస్తూ; కరవాల+పరశ్వథ+ ప్రభృతులన్‌= కత్తులు, గం(డ్రగొడ్డళ్ళు మొదలైన వాటిచేత; తునియ(వ్రేయుచున్‌= 
ముక్కలు చేస్తూ; గదా+ముసల+ముద్గరంబులన్‌= గదలు; రోకళ్ళు, గుదియలచేత; చదియన్‌+మోందుచున్‌= నేల కూల్చుచూ; 
నఖర+(ప్రాసంబులన్‌= నఖరం అనే ఆయుధము ఈటెలతో; పగుల(వ్రచ్చుచున్‌= శత్రువులను పగులునట్టుగా గ్రుచ్చుతూ. 


తాత్సర్యం: ఈ విధంగా మార్కొని తోమర '్రాసప్రముఖములైన ఆయుధాలచేత తమతమ శత్రువులను 
పడవైచుచూ, కుంత క్షురి కాదులచేత కూలబొడుస్తూ, కరవాల పరశ్వధాదులతో ముక్కలు చేస్తూ, గదా ముసల 
ముద్గరాలతో పడమోదుతూ, నఖర (ప్రాసములతో పగులగొడుతూ (తరువాతి పద్యంతో అన్వయం) 


క. పురికొనుచుం దెరలుచు నో । హరిసాహరి నొక్కచోట నలవడు నొకచో 
విరియు నొకచోటం దిరుగుం । దిరుగక యొకచోట రెండుదెటి(గులు నొచ్చున్‌. 173 
ప్రతిపదార్థం: పురికొనుచున్‌= ఉత్సహిస్తూ; తెరలుచున్‌= తొలగిపోతూ; ఓహరిసాహరిన్‌= తండోపతండాలుగా; ఒక్కచోటన్‌= 


ఒక స్థలంలో; అలవడున్‌= చేరును; ఒకచోన్‌= ఒకచోట; విరియున్‌= చెదరును; ఒకచోటన్‌= ఒకచోటను; తిరుగున్‌= మరలును; 
ఒకచోటన్‌= మరోచోట; తిరుగక; రెండు తెజంగులు= రెండు పక్షాలు; నొచ్చున్‌= బాధ చెందుతాయి. 


తాత్సర్యం: ఉత్సహిస్తూ - తొలగిపోతూ, తండోపతండాలుగా ఒకచోట చేరుతూ, ఒకచోట విడిపోతూ, ఒకచోట 
మరలిపోతూ ఇంకోచోట మరలిపోక, రెండు పక్షాలూ నొచ్చాయి. 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 213 


క. పలుచోటుల( బలుభంగుల. । బలుమొన లిమ్మాడ్కి( బోర బార్జునిపై న 
గ్గలిక నడరె. దాటిసిడము । తలతల మని మెజియ. గురుపితామహు( డధిపా ! 174 


ప్రతిపదార్థం: పలు+చోటులన్‌= ఎన్నో స్థలాలలో; పలు+భంగులన్‌= ఎన్నో విధాలుగా; పలు+మొనలు= పెక్కు సైన్యాలు; 
ఈ+మాడ్కిన్‌= ఈ రీతిగా; పోరన్‌= యుద్దం చేయగా; అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; తాటి+సిడము= తాడిచెట్టు పతాకం; 
తలతలమని+ మెజయన్‌= వెలుగు చిమ్ముతూ ప్రకాశింపగా; కురు+పితామహు6డు= కురువంశానికి చెందిన తాతగారు(భీష్ముడు); 
పార్టునిపైన్‌= అర్జునునిపై; అగ్గలికన్‌= అధికంగా; అడరెన్‌= విజృంభించాడు. 


తాత్సర్యం: ఎన్నో తావులలో - ఎన్నో రీతులలో ఎన్నో సేనలు ఈ విధంగా పోరాటం సాగించగా, ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! కురువంశానికే తాతగారైన భీష్ముడు, తాళధ్వజం ప్రకాశించగా అర్జునుడిపై అధికంగా విజృంభించాడు. 


క, పతియును ద్రోణుండు వివిం। శతియుం గృపసోమదత్తశల్యులు గంగా 
సుతుతోడం గడంగి రర్లున । సుతు. డయ్యేడ్వురను దాథతె సురలు నుతింపన్‌. 175 


ప్రతిపదార్థం: పతియును= రాజును(దుర్యోధనుడును); ద్రోణుండున్‌= ద్రోణుడు; వివింశతియున్‌; కృప+సోమదత్త+శల్యులున్‌= 
కృపుడు-సోమదత్తుడు-శల్యుడు; గంగాసుతుతోడన్‌= భీష్మునితో చేరి; కడంగిరి= పూనిరి(పోరాటం సాగించారు); ఆ+ఏడ్వురను= 
ఆ ఏడుమందిని; సురలు+నుతింపన్‌= వేల్పులు అగ్గించునట్టుగా; అర్జునసుతు(డు= అర్జునుని కొడుకు(అభిమన్యుడు); తాశెన్‌= 
మార్కొన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు, (ద్రోణుడు, వివింశతి - కృపుడు, సోమదత్తుడు - శల్యుడు - భీష్ముడితో కలిసి 
పూనుకొనగా అభిమన్యుడు - ఆ ఏడుగురినీ దేవతలు ్రశంసించేటట్టుగా మార్కొన్నాడు. 


క వారల శరనిచయము దు । ర్వార విశిఖపంక్తి. దునిమి వాసవపాత్రుం 
డారూఢతేజు(డై వెలు(। గారను హుతవహ్ని క్రియ రణాంగణవేదిన్‌. 176 


ప్రతిపదార్థం: వారల శర నిచయమున్‌= వారల అమ్ముల సముదాయమును; దుర్వార విశిఖపంక్తిన్‌= వారించటానికి వీలులేని 
తన బాణాల గుంపుతో; తునిమి= ఖండించి; వాసవ+పౌత్రుండు= దేవేంద్రుని మనుమడు, అర్జునుని పుత్రుడు, అభిమన్యుడు; 
ఆరూఢ+తేజుండై= అధికమైన తేజస్సుగలవాడై; హుతవహ్ని (క్రియన్‌= హోమద్రవ్యమును స్వీకరించు అగ్ని హోత్రుడివలె; 
రణ+అంగణ+వేదిన్‌= యుద్దభూమి అనెడు యజ్ఞ వేదికపై; వెలుంగారెను= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఆ ఏడ్లురు వీరుల బాణసముదాయాన్ని - అభిమన్యుడు వారించుటకు వీలులేని తన బాణాలతో 
ఖండించి, హోమ।ద్రవ్యమును గ్రసించు అగ్నిహోత్రుని వలె ఆ యుద్దభూమి అనెడు యజ్ఞవేదికపై (ప్రకాశించాడు. 


తే. భీష్ముందభిమన్యుం గడచి యాభీలబాణ । జాలములు దీవ్రతరముగ సవ్యసాచి 
మీద గురియంగ నాత( డమేయభల్ల | తతుల నన్నింటి. దునుమాడె. దరతరంబ. 177 


ప్రతిపదార్థం: భీష్ము(డు; అభిమన్యున్‌+కడచి= అభిమన్యుని దాటి వెళ్ళి; ఆభీల+బాణ+జాలములు= భయంకరములైన బాణ 
సముదాయం; తీవ్రతరముగన్‌= మిక్కిలి తీక్షణముగా; సవ్యసాచిమీందన్‌= అర్జునుడిపై; కురియంగన్‌= వర్షింపగా; ఆత(డు= 
అర్జునుడు; అమేయ+భల్ల+తతులన్‌+అన్నింటిన్‌= సాంద్రమైన ఆ బాణసమూహాలను అన్నింటినీ; తరతరంబ= వరుసగా; 
తునుమాడెన్‌= ఖండించాడు. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు అభిమన్యుడిని దాటి వెళ్ళి, భయంకరమైన బాణాలు అర్జునుడిపై ప్రయోగించాడు. అర్జునుడు 
ఆ దట్టమైన బాణసమూహాలను అన్నింటినీ వరుసగా ఖండించాడు. 


వ. ఇట్లు దొడంగి యుద్ధటప్రకారంబున( బెల్లు సెల్లు భీష్మార్దునులకయ్యం బయ్యిరువా(గును గొండొకసేపు 
నివ్వెటిపడి చూచుచుండె నశ్వత్చామభూరిశ్రవశ్శల్యపుత్రచిత్రసేనులు మత్తమాతంగంబులు సింగంబు కొదమం 
బొదువుపోలిక నభిమన్యుం బొదివిన నతండు. 178 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; తొడంగి= పూని; ఉద్భట+(ప్రకారంబునన్‌= పరాక్రమోపేతంగా; పెల్లు+చెల్లు= మిక్కుటముగా 
కొనసాగే; భీష్మ+అర్జునుల+కయ్యంబు= భీష్ముని యొక్కయు, అర్జునుని యొక్కయూ పోరాటం; ఆ+ఇరు+వాంగును= ఆ రెండు 
పక్షాలూ; కొండొక+సేపు= కొంత తడవు; నివ్వెజపడి= ఆశ్చర్యపడి; చూచుచుండెన్‌; అశ్చత్థామ+భూరి(శ్రవస్‌+శల్యపు[త్ర+ 
చిత్రసేనులు= అశృత్థామ - భూరిశ్రవుడు - శల్యపుత్రుడు - చిత్ర సేనుడును; మత్తమాతంగంబులు= మదపుటేనుగులు; 
సింగంబుకొదమన్‌= కొదమసింహాన్ని, లేత వయస్సులో ఉన్న సింహాన్ని; పొదువు+పోలికన్‌= చుట్టుముట్టే రీతిగా; 
అభిమన్యున్‌+పొదివినన్‌= అభిమన్యుని చుట్టుముట్టగా; అతండు= అభిమన్యుడు. 


తాత్పర్యం: ఈ విధంగా పరాక్రమోపేతుడైన భీష్ముడు, అర్జునుడు పోరాడుతున్నప్పుడు - ఉభయ పక్షాలలోని వీరులు 
ఆశ్చర్యం పొంది కొంతసేపు (తాము యుద్దం చేయటం మాని) వారిని వీక్షించారు. అప్పుడు అశృత్తామ , భూరిశ్రవుడు, 
శల్యపుత్రుడు, చిత్రసేనుడు మదపుటేన్లులు పిల్ల సింగాన్ని చుట్టుముట్టినట్టు అభిమన్యుడిని చుట్టుముట్టారు. 
క కని యల్లన నవ్వుచు గురు । తనయుని యుర మేసి శల్యతనయుని సిడముం 

దునిమి వెస నీదుతనయుని । ధనువు నటికి సోమదత్తతనయుని నొంచెన్‌. 179 
ప్రతిపదార్థం: కని= చూచి; అల్లన+నవ్వుచున్‌= తిన్నగా నవ్వుతూ; గురు+తనయుని+ఉరము+ఏసి= అశ్వత్థామ వక్షంపై 
బాణం నాటి; శల్యతనయుని సిడమున్‌+తునిమి= శల్యుని కొడుకు జెండా (త్రుంచి, వెసన్‌= వేగంగా; నీదు+తనయుని+ధనువు= 
నీ కుమారుని విల్లు; నజకి= ఖండించి; సోమదత్త+తనయునిన్‌= సోమదత్తుని పుత్రుడైన భూరి (శ్రవసుని; నొంచెన్‌= నొవ్వ 
చేశాడు. 
తాత్సర్యం: అభిమన్యుడు - తన్ను చుట్టుముట్టిన వారిని చూచి, చిరునవ్వుతో అశ్యృత్థామ వక్షంమీద బాణం 
గుచ్చాడు. శల్యుని కొడుకు జెండా (త్రుంచాడు. వేగంగా నీ కొడుకు విల్లు నరికాడు. భూరిశ్రవసుడిని నొప్పించాడు. 


క వారును ముందటి యార్వురు । నీరసమున నొక్కపెట్ట యేయంగ6 బటుదో 
స్సారుండగు సౌభద్రుం డు । దార స్పురణమున నద్దుతంబుగ బోరెన్‌. 180 


ప్రతిపదార్థం: వారును= ఆ వీరులును; ముందటి ఆర్వురు= ముందు అతనిని మార్కొనిన ఆరుగురు; ఈరసమునన్‌= కోపంతో; 
ఒక్క+పెట్ట= ఒకేసారి; ఏయంగన్‌= బాణాలు వేయగా; పటు+దోస్‌+సారుండగు= మిక్కిలి భుజపరా(క్రమం కలిగిన; సౌాభద్రుండు= 
సుభద్రకొడుకు(అభిమన్యుడు); ఉదార+స్సురణమునన్‌= గొప్ప స్ఫూర్తితో; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యకరంగా; పోరెన్‌= పోరాటం 
సాగించాడు. 


తాత్పర్యం: ఆ వీరులు - అంతకుముందు మార్కొనిన ఆరుగురూ కోపంతో ఒక్కపెట్టున అభిమన్యునిపై బాణాలు 


వేశారు. అప్పుడు మిక్కిలి భుజ పరాక్రమం గలిగిన సుభద్రా తనయుడు గొప్పస్ఫూర్తితో ఆశ్చర్యకరంగా యుద్దం 
చేశాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 215 


విశేషం: ఉదారస్సురణన్‌= ఉదారత కనిపించేటట్టుగా. అటు కౌరవవీరులు పదిమంది వచ్చి తనమీద పడ్డారు. 'కోపంతో' - 
“ఈర్ష్యతో అభిమన్యుడు 'అల్లన నవ్వుచు ఆత్మ సంరక్షణకోసం గొప్పగా యుద్దం చేశాడు. ఉదారతతో. అనగా వారిని ఎవరినీ 
సంహరించకుండా యుద్దం చేశాడన్నమాట. 


ఆ. హస్తలాఘవమున నతులబలంబున । శౌర్య మహిమ నధికదైర్యమునను 

సవ్యసాచితనయు సరి గార యమ్మహా । వీరు లంతవట్టు. గౌరవేంద్ర! 181 
ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= కౌరవులలో శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా!; హస్తలాఘవమునన్‌= చేతుల సౌలభ్యంలో; 
అతుల+బలంబునన్‌= గొప్ప శక్తిలో; శౌర్య+మహిమన్‌= పరాక్రమ మహత్త్యంలో; అధిక+ధైర్యమునను= మిక్కుటమగు 


ఆత్మవిశ్వాసంలో; ఆ+మహా+వీరులు= ఆ మహాశూరులు; అంత+పట్టు= అంతవరకు; సవ్యసాచి+తనయు= కవ్వడి కొడుకు 
అభిమన్యునితో; సరిగారు+అ= సమానం కారు సుమా! 


తాత్సర్యం: కౌరవులలో శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్రమహారాజా! చురుకుగా, సులువుగా చేతినుండి అమ్ములు 
గుప్పటంలో, మిక్కుటమైన ఆత్మవిశ్వాసంలో అంతగొప్ప వీరులునూ కవ్వడి కొడుకు అభిమన్యునితో సరిగారు. 


వ. ఇట్లు పెక్కండ్రతోడం బెనంగుపుత్రుం గనుంగొని యర్జునుం డంట నార్జి యడరి యందటి కన్నిరూపులై 
నొప్పించి చిక్కువటిచె నప్పుడు నీ కొడుకు పంపునం ద్రిగర్తులు. గృతవర్మయు( గేకయులును ముప్పదేనువేల 
రథంబులవారును. గవిసి కిరీటిం గొడుకునుం బొదివి రట్టియెడ. 182 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పెక్కండ్రతోడన్‌= పెక్కుమందితో; పెనంగు= పోరాడే; పుత్రున్‌= కొడుకును; కనుంగొని=చూచి; 
అర్జునుండు= అర్జునుడు; అంటన్‌+ఆర్చి= దద్దరిల్లునట్టుగా సింహనాదంచేసి; అడరి= విజృంభించి; అందణకు; అన్ని+రూపులు+ఐ= 
ఒక్కొక్కడుగా కన్పించే ఆకృతి గలవాడై; నొప్పించి ; చిక్కు+పజచెన్‌= చీకాకు నొందించాడు; అప్పుడు; నీ+కొడుకు+పంపునన్‌= 
నీ పుత్రుని ఆనతిచే(దుర్యోధనుని ఆజ్ఞచే); త్రిగర్తులు; కృతవర్మయున్‌= యాదవవీరుడు కృతవర్మయు; కేకయులును= కేకయ 
దేశ ప్రభువులును; ముప్పది+ఏను+వేల+రథంబులవారును= ముప్పది అయిదువేల తేరుల వీరులును కలిసి; మార్కొని= 
ఎదుర్కొని; పొదివిరి= చుట్టుముట్టారు; అట్టి+ఎడన్‌= ఆ సమయమందు. 


తాత్పర్యం: ఈ విధంగా, పెక్కుమందితో యుద్దం చేసే కొడుకును చూచి, అర్జునుడు సింహనాదం చేసి 
విజృంభించాడు. కౌరవ వీరులు అందరూ, ఎవరికి వారే తాము అర్జునునితో పోరాడుతున్నట్టుగా (భ్రమ కల్పించి 
అర్జునుడు వారిని అందరినీ చీకాకు పరచాడు. అప్పుడు దుర్యోధనుని పంపున (త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు 
ముప్పది అయిదువేల రథికులతోపాటు అర్జునుడిని, అతని కొడుకు అభిమన్యుడిని చుట్టుముట్టారు. 


మ. తటికిం జొచ్చి కడంగి పోరు విజయున్‌ దౌదవ్వులం జూచి యే 
డ్రె బాంచాలసుతుండు సత్వరగతిం దే రద్దెసన్‌ సారథిం 
బటిపం బంచి నిశాతబాణపటలీపాతంబునన్‌ వైరు లు 
క్కజం దా,30 దమసైన్యముల్‌ సెలంగ శౌర్యస్పూర్తి శోభిల్లంగన్‌. 183 


ప్రతిపదార్థం: తటికిన్‌= అదనులో; చొచ్చి= చేరి; కడంగి= పూని; పోరు= యుద్దం చేసే; విజయున్‌= అర్జునుని; దౌదవ్వులన్‌+చూచి= 
దూరదూరంలో చూచి; ఏడ్తెజన్‌= వేగంగా; పాంచాల+సుతుండు= ద్రుపదరాజు కొడుకు(ధృష్టద్యుమ్నుడు); సత్వర+గతిన్‌= వేగంగా; 
తేరు+అద్దెసన్‌= రథం ఆవైపుగా;సారథిన్‌; పజపన్‌+పంచి= నడుపుమని ఆజ్ఞాపించి; నిశాత బాణపటలీ పాతంబునన్‌= వాడి అము శైల 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


సముదాయం (ప్రయోగించటం చేత; వైరులు= శత్రువులు; ఉక్కు+అజన్‌= బలం నశించగా; తమ+సైన్యముల్‌= తమసేనలు; 
చెలంగన్‌= సొంపార; శౌర్య స్ఫూర్తి= పరాక్రమ (ప్రకటన; శోభిల్లంగన్‌= విలసిల్లగా; తాకెన్‌= మార్కొన్నాడు. 
తాత్పర్యం: అదనులో కౌరవసేనను ఎదిర్చి పూని పోరాడే అర్జునుడిని దూరం నుండి చూచి, పాంచాల రాజు 
పుత్రుడు ధృష్టద్యుమ్నుడు - వేగంగా రథం అచటికి తరలించమని సారథిని ఆజ్ఞాపించాడు. శత్రువుల బలం 
చెదరిపోగా తన సేనలు ఉప్పాంగగా ధృష్టద్యుమ్నుడు వాడి అమ్ముల గుంపులు ప్రయోగించాడు. పరాక్రమ ప్రకర్షతో 
శోభిల్హాడు. 
వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు పురందరనందనునకుం దలకడచి తాయి. 184 
ప్రతిపదార్థం: ఇట్టు: ధృష్టద్యుమ్నుండు; పురందర+నందనునకున్‌= దేవేంద్రుని కొడుకైన అర్జునుడిని; తలకడచి= ముందుదాటి 
(అతిక్రమించి); (కౌరవసేనను మార్కొన్నాడు.) 
క. శరములు మూ6టం గృపు( బది । శరముల మద్రేశు నొంచి శరమొక్కట ను 

ద్దురగతి యగు కృతవర్ముని । యరదము. దురగముల నొకట నవనిం గూల్టెన్‌. 185 
ప్రతిపదార్థం: శరములు మూంటన్‌= మూడు బాణాలతో; కృపున్‌= కృపాచార్యుని; పదిశరములన్‌= పదిబాణాలతో; 
మద్ర+ఈశున్‌= మద్రరాజు శల్యుని; నొంచి= నొప్పించి; శరము+ఒక్కటన్‌= ఒక బాణంతో; ఉద్దుర+గతి+అగు కృతవర్ముని= 
శీఘ్రగమనం గల కృతవర్మయొక్క; అరదమున్‌= రథాన్ని; ఒకటన్‌= మరొకబాణంతో; తురగములన్‌= గుర్రాలను; ఒకటన్‌= 
ఒక బాణంతో; అవనిన్‌= భూమిపై; కూల్చెన్‌= పడవేశాడు. 
తాత్సర్యం: ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు అర్జునుడిని దాటి కౌరవ వీరుల్ని మార్కొన్నాడు. మూడు బాణాలతో 
కృపుడిని, పదిబాణాలతో మద్ర ప్రభువు శల్యుడిని నొప్పించి, ఒక బాణంతో కృతవర్మను అతని రథాన్ని, గుర్రాలను 
భూమిపై పడవేశాడు. 
వ. అప్పడు శల్యనందనుండు. 186 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; శల్య+నందనుండు= శల్యుని కొడుకు. 
తాత్సర్యం: ఆ సమయంలో శల్యుడికొడుకు (తరువాతి పద్యంతో అన్వయం). 


క  పదిటన్‌ ధృష్టద్యుమ్నుని; బదియమ్ముల నతని సూతు6 బటురయమున ను 

న్మదు(డై నొప్పించిన€ గెం । పొదవిన మో మలథతతి నవ్వు నొప్పన నొప్పెన్‌. 187 
ప్రతిపదార్థం: పదిటన్‌= పది బాణాలతో; ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుని; పది+అమ్ములన్‌= పది బాణాలతో; అతని+సూతున్‌= 
అతని రథసారథిని; ఉన్మదుండై= మిక్కిలి గర్వించినవాడై; పటు+రయమమునన్‌= మిక్కుటమగు వేగంతో; నొప్పించినన్‌; కెంపు+ఒదవిన 
+మోము= ఎర్రబడిన ముఖం; అలంతి+నవ్వు= మందహాసము యొక్క; ఒప్పునన్‌+ఒప్పెన్‌= శోభతో శోభిల్లింది. 
తాత్పర్యం: శల్యుడి కొడుకు ధృష్టద్యుమ్నుడిని పదిబాణాలతో, మరో పదిబాణాలతో అతని రథసారథిని - గర్వంతో 
మిక్కుటమైన వేగంతో నొప్పించాడు. అప్పుడు అతని ముఖం ఎర్రబారింది. అతడి పెదవులపై మందహాసం 
విరిసింది. 
క. ఆ పృషతపాత్రుం డుద్ధత । కోపానలు€ డగుచు శల్యుకొడుకుధనువు నా 

టోపమున( దునిమి ఫణిరా । జోపమితాస్త్రంబు లతనియొడలం జొనిపెన్‌. 188 
వ. ఇవ్విధంబున 189 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 217 


ప్రతిపదార్థం: ఆ+పృషత+పౌత్రుండు= పృషతుని మనుమడగు ధృష్టద్యుమ్నుడు; ఉద్దత+కోప+అనలు(డు+అగుచున్‌= మిక్కుటమగు 
ఆగ్రహము అనే అగ్ని గలవాడగుచు; ఆటోపమునన్‌= దర్పముతో; శల్యు+కొడుకు+ధనువు= శల్యుని కొడుకుయొక్క విల్లు; తునిమి= 
ఖండించి; ఫణి+రాజ+ఉపమిత+అస్త్రంబులు= శేషునితో సరిపోల్చదగిన బాణాలను; అతని+ఒడలన్‌= అతని శరీరము నందు; 
చొనిపెన్‌= నాటాడు. 

తాత్సర్యం: పృషతుని మనుమడైన ధృష్టద్యుమ్నుడు మిక్కుటమగు ఆ(గహమనే అగ్ని గలవాడై దర్సముతో శల్యుని 
కొడుకు వింటిని విరిచి శేషుడితో సమానమైన అ(స్తాలను అతని శరీరంలోనికి నాటాడు. 


విశేషం: ఫణిరాజోపమితాస్త్రంబు - సాధారణ బాణమే - వాడి నాలుక గలది. ఫణిరాజు= శేషుడికి వేయి నాల్కలు ఉంటాయని 


క _ నోనేసి సూతు హయసం । తానము( జంపుటయు శల్యతనయుండు విరథుం 
డై నిరుపమాన మగు తన | మానమ వాహనము గాంగ మద మెలరారన్‌. 190 


ప్రతిపదార్థం: నోన్‌+ఏసి= నొచ్చునట్టుగా వేసి; సూతున్‌= రథసారథిని; హయ+సంతానమున్‌= గుర్రాల సముదాయాన్ని; 
(ధృష్టద్యుమ్నుడు) చంపుటయున్‌= సంహరించుటయు; శల్య+తనయుండు= శల్యుని కొడుకు; విరథధుండు+ఐ= రథములేనివాడై; 
నిరుపమానము+అగు= సాటిలేని; తన+మానము+అ= తన ఆత శగారవమే; వాహనము+కా(గన్‌= వాహనముకాగా (తనను మోసి 
నడపునట్టిదిగా); మదము+ఎలరారన్‌= గర్వం అతిశయింపగా. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు - శల్యతనయుడిని నొప్పించి, అతని రథసారథినీ - గుర్రాలనూ సంహరించాడు. 
శల్యుడి కొడుకు - విరథుడై సాటిలేని తన ఆత్మాభిమానమే తనకు వాహనంగా చేసికొని గర్వంతో నిలబడ్డాడు. 
శల్య నందను(డు ధృష్టద్యుమ్నునితో యుద్దంబు సేసి చచ్చుట (సం.6-57-25) 
క _ పలకయు వాలును గొని టి। కృలు గల పెనుంబాము పగిది. గవిసినం గౌంతే 
యులు సూచి వెజగుపడి రా । బలమును నీ బలము. బొగడె. బటు శౌర్యంబున్‌. 191 


ప్రతిపదార్థం: పలకయున్‌, వాలును+కొని= డాలును, కత్తినీ పట్టుకొని; టెక్కలు కల పెను పాము, పగిదిన్‌= రెక్కలు ఉన్న 
పెద్ద సర్పంవలె; కవిసినన్‌= విజృంభించగా; కౌంతేయులు= పాండవులు; చూచి; వెజగుపడిరి= ఆశ్చర్యం చెందారు; 
పటు+శౌర్యంబున్‌= గొప్ప పరాక్రమాన్ని; ఆ బలము= అటు పాండవుల సేన; నీ బలమున్‌= నీ సేనయు; పొగడెన్‌= 'ప్రశంసించాయి. 


తాత్సర్యం: శల్యుడి కొడుకు - విరథుడైనప్పటికీ జంకుగొకులు లేకుండా చేతులలో కత్తిని, డాలును పుచ్చుకొని 
రెక్కలు మొలిచిన పెద్ద పామువలె విజృంభించాడు. ఆతడి ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడి అటు పాండవసేన, 
ఇటు కౌరవసేన అతడిని (ప్రశంసించాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష, 
వ. ఇట్లు గవిసి. 192 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కవిసి= ఎదుర్కొని. 


తాత్సర్యం: ఈ విధంగా ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. భారతంలో అభిమన్యుడు అసాధారణంగా శౌర్యం చూపించిన బాలవీరుడు - అర్జునుడి కొడుకు. అటువంటి వాడే 
శల్యుడి కొడుకు కూడా. ఇతనిపేరు కూడా ప్రకటించలేదు భారత రచయిత. ఇతడు అభిమన్యుడి వలె తండ్రికి పేరు తెచ్చిన 
తనయుడు. 


2. యుద్దంలో అంత సులువుగా చావరు పెద్దలు! అయితే మహాభారతంలో చిత్తశుద్దితో చావుకు తెగించి పోరాడినది 
యువవీరులు. చరిిత్రకూడా బాలవీరులే సృష్టించారు. మరో ఉదాహరణ పలనాటి వీరయుద్దంలో బాలచంద్రుడు. 
క. వెరవున ధృష్టద్యుమ్నుని । శరనికరం బెల్లం బలక జడియుచు( గిరణ 

స్పురణాతిభీషణం బై । కరవాలము మెజయ.. జిత్రగతులం గవిసెన్‌. 193 
ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; ధృష్టద్యుమ్నుని శర నికరంబు+ఎల్లన్‌= ధృష్టద్యుమ్నుని బాణ సమూహాలను అన్నింటినీ; 
పలకన్‌+జడియుచున్‌= డాలుతో నివారిస్తూ; కిరణ+స్స్ఫురణ+అతి భీషణంబు+ఐ= సూర్యరశ్మి ప్రకాశంవలె మిక్కిలి భయంకరమైన; 
కరవాలము= కత్తి; చిత్ర+గతులన్‌= ఆశ్చర్యకరముగ; మెజయన్‌= వెలుగొందగా; కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: శల్యుడి కొడుకు - ధృష్టద్యుమ్నుడు ప్రయోగించిన బాణాలను అన్నిటినీ తన డాలుతో త్రోసివేస్తూ 
సూర్య కిరణాల వంటి కాంతులు వెదజల్లే తన కత్తి ప్రకాశిస్తూ ఉండగా విజృంభించాడు. 
తే.  కవిసి వ్రేసిన గ్రక్కున గద యమర్ది । యాంగి వజ్రప్రహారంబు ననుకరింప 

ద్రుపదనందను. డడిచిన( దునియలయ్యె( । బలక రెండవవాటున( బగిలె శిరము. 194 
ప్రతిపదార్థం: కవిసి= ఎదుర్కొని; వ్రేసినన్‌= వేయగా; గద; గ్రక్కునన్‌= శీఘ్రంగా; అమర్చి; ఆంగి; వజ్ర ప్రహారంబున్‌= వజ్రము 
యొక్క దెబ్బను; అనుకరింపన్‌= పోలునట్టు; ద్రుపద నందనుండు= (ద్రుపదరాజు కొడుకు (ధృష్టద్యుమ్నుడు); అడిచినన్‌= కొట్టగా; 
పలక= శల్యుడి కొడుకు చేతి డాలు; తునియలు+అయ్యెన్‌= ముక్కలయింది; రెండవ+వాటునన్‌= రెండవ దెబ్బతో, శిరము= 
తలకాయ; పగిలెన్‌= 'బ్రద్దలయింది. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు విజృంభించి, గద అమర్చికొని - వజ ప్రహారమును అనుకరిస్తూ కొట్టగా - శల్యనందనుడి 
డాలు ముక్కలై పోయింది. రెండవ దెబ్బకు- అతని శిరస్సు పగిలిపోయింది. 
నిశేషం: వజ్రము= దేవేంద్రుని ఆయుధం. 


క. తల వ్రయ్య లైనం బ్రాణం । బులును గృపాణంబు విడిచి భువిC ద్రెళ్ళె నతం 
డలుకొంది కురుబలం బా । కులతం బొందంగ. గొండ గూలినభంగిన్‌. 195 


ప్రతిపదార్థం: కురుబలంబు= కౌరవసేన; అలుకు+ఒంది= భయపడి; ఆకులతన్‌+పొందంగన్‌= కలతచెందగా; తల= శిరము; 
(వ్రయ్యలు+ఐనన్‌= ముక్కలైపోగా; 'ప్రాణంబులును; కృపాణము= కత్తి; విడిచి= వదలి; అతండు= శల్యుని కొడుకు; 
కొండ+కూలిన+భంగిన్‌= పర్వతం విరిగి పడిపోయినట్టుగా; భువిన్‌+తెళ్ళెన్‌= నేలమోద కూలాడు. 

తాత్సర్యం: శల్యుడి కొడుకు ప్రాణాలు పోయేవరకు తల ముక్కలై పోయేవరకు చేతిలోని కత్తి వదలకుండా 
పోరాటం సాగించాడు! అతడు కొండ విరిగి నేలమీద పడిపోయేటట్టుగా కూలిపోవటం చేత - కౌరవసేన కలత 
చెందింది. 


నిశేషం: అలం: ఉ్రేక్ష. 


భీష్మపర్వము జై ద్వితీయాశ్వాసము 219 


తే. ఇత్తెజంగున నిజపుత్రుం డీల్లుటయును । గ్రోధదీప్తుం డై శల్యుండు ద్రుపదసూతి 

మీందం గవిసిన నాతం డమేయ బాణ । పంక్తి వరంగించె నుజ్వల ప్రభలు నిగుడ. 196 
ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; నిజ+పుత్రుండు= తన సొంత కొడుకు; ఈల్లుటయును= మరణించటం చేత; 
'క్రోధ+దీప్తుండు+ఐ= ఆగ్రహంతో భాసించేవాడయి; శల్యుండు; (ద్రుపదసూతిమీ(దన్‌= (ద్రుపదుని కొడుకుమీద; కవిసినన్‌= 
విజృంభింపగా; ఆతడు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఉజ్జ్ఞ్యల+(ప్రభలు= గొప్ప కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; అమేయ+బాణ+పంక్తిన్‌= 
దట్టమైన అమ్ముల వరుసను; పరంగించెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా తన పుత్రుడు మరణింపగా, ఆ(గహావేశ పరవశుడై శల్యుడు - ధృష్టద్యుమ్నుని మీద 
విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడు - దట్టమైనట్టి మిక్కిలి దీప్తి గలిగినటువంటి అమ్ముల గుంపు శల్యునిపై 
ప్రయోగించాడు. 
వ. అనిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె: 197 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా ఆలకించి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈరీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు: 


క “మానుష మేటికిం దైవా । ధీనము సర్వంబు నస్మదీయస్వాయ 

త్వేనల( బాండునృపాలక । సూనులు గెల్టెదరు కంటె? సూతతనూజా! 198 
ప్రతిపదార్థం: సూత+తనూజా!= ఓ సంజయా!, మానుషము+ఏటికిన్‌?;= మానవ ప్రయత్నం దేనికి?; సర్వమ్మున్‌= అంతా; 
దైవ+అధీనము= భగవంతునికి లోబడి ఉన్నట్టిదే; అస్మదీయ+ స్పాయత్‌+సేనలన్‌= మిక్కిలి విస్తరించియున్న నా సేనలను; పాండు 
నృపాలక సూనులు= పాండురాజు కొడుకులు; గెల్చెదరు= జయింపగలరు; కంటె= చూస్తున్నావా? 
తాత్సర్యం: 'ఓ సంజయా, మనుష్య ప్రయత్నం దేనికి? అంతా దైవాధీనమే. చూస్తున్నావుగా. సంఖ్యాబలంలో 
ఎక్కువై, మిక్కిలి విస్తరించి ఉన్న నా సేనను పాండవులు జయింపగలరు. 
విశేషం: విజయసిద్దికి - మానవ ప్రయత్నం పురుషకారం ముఖ్యమా? దైవబలం ముఖ్యమా? అనే చర్చ మిక్కిలి పురాతనమైనది. 
ధృతరాష్ట్రుడి అభిప్రాయంలో దైవం మానుషం కంటె బలమైనట్టిది. 
క. చావును నోవును మన యో । ధావలికిన్‌ గెలుపునుబ్దు నావలికిని నీ 

చే వినియెదం దుది నెట్టులు । శ్రీవిభవము పాండవకులకు. జేపడున కదే! 199 
ప్రతిపదార్థం: చావును= మరణం; నోవును= నొప్పి; మన+యోధ+ఆవళికిన్‌= మన వీరుల సముదాయానికి (చెల్లుతుంది). 
గెలుపు+ఉబ్బు= జయము; అతిశయము, ఆవలికిని= అవతలివారికి; నీచేన్‌; వినియెదన్‌= వింటున్నాను గదా; తుదిన్‌= చివరకు; 
ఎట్టులున్‌= తప్పకుండా; శ్రీ+విభవము= శుభము, సంపద; పాండవులకున్‌= పాండవులకు; చేపడును+అ+కదే!= చేకూరగలదు 
కదా! 
తాత్సర్యం: ఇప్పుడే తేలిపోయింది. చావు, బాధ - మన వీరుల సముదాయానికి తప్పదు. చిట్టచివరకు జయము, 
శుభము, సంపద పాండవులకు చేకూరగలదు కదా! 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. దుర్యోధను దుర్దయంబున నేను దుర్వార్తలు వినుచు దుఃఖంబులనుభవించువా(డ నైతి. గౌంతేయుల 
గెలుచునుపాయం బెద్దియుం గన్నవారముగా' మనిన సంజయుం 'డది యట్టిద నీసైన్యంబుల సేనాంగంబు 
లనేకంబులు వొలిసె దొరలు మడిసెదరు దిర మై విను మని యిట్లనియె నట్లు శల్యుచేత బహుబాణంబులం 
బొదువంబడి పార్షతుం డతని నపరిమిత నిశితశరంబులం బొదువ నతం డతనివిల్లు దునిమి వివిధాస్తంబుల 
వెగడు వటిచిన నాధృష్టద్యుమ్నుండు నొచ్చుటయు. జూచి సుభద్రాసూనుండు మద్రపతిం దాక నప్పడు 
కురుపతి పురికొల్ప దుర్ముఖుండును దుస్సహుండును దుర్మర్షణుండును సత్యవ్రతుండును జిత్రసేనుండును 
బురుమిత్తుండును వివింశతియును వికర్ణుండును నయ్యభిమన్యు మార్కొనుట కలికి పాంచాల నందనుపై 
నడరి యొక్కొక్కండ పెక్కమ్ము లేసిన నా పృషతపాత్రుండు చలింపక యొక్క్మొక్కరినిం బెక్కమ్ము లేసి కరలాఘవంబు 
నెబిపి యందటికుం జాలి సమరంబు సేయుచుండె. 200 


ప్రతిపదార్థం: దుర్యోధను+దుర్ష్ణయంబునన్‌= దుర్యోధనునియొక్క దుర్శీతివలన; నేను; దుర్వార్తలు= చెడ్డ సమాచారములు; వినుచు; 
దుఃఖంబులు; అనుభవించువా(డను+ఐతిన్‌= భరింపవలసినట్టి వాడను అయ్యాను; కౌంతేయులన్‌= కుంతీపుత్రులను (పాండవులను); 
గెలుచు= జయించే; ఉపాయంబు; ఎద్దియున్‌= దేనిని; కన్నవారము+కాము= అరసినట్టివారము కాము; అనినన్‌= అని చెప్పిన; 
సంజయుండు= సంజయుడు; అది= పాండవులను జయించే వెరవు కన్సించకపోవటం; అట్టిది+అ= అట్టిదే; నీ సైన్యంబుల 
సేనా+అంగంబులు= నీ సేనలోని శాఖలు; అనేకంబులు= పెక్కులు; పొలిసెన్‌= నశించాయి; దొరలు= వీరులు(ప్రభువులు); 
మడిసెదరు= చనిపోగలరు, తిరము+ఐ= దిట్టముగా (మనస్సు స్థిరంగా ఉంచికొని); వినుము; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; శల్యుచేతన్‌= శల్యునిచేత; బహు బాణంబులన్‌= పెక్కు అమ్ములచేత; పొదువంబడి= ఆ(క్రమించబడి; 
పార్షతుండు= పృషతుని వంశీయుడు (ధృష్టద్యుమ్నుడు); అతనిన్‌= శల్యుడిని; అపరిమిత నిశిత శరంబులన్‌+పొదువన్‌= అసంఖ్యాకమైన 
వాడి అమ్ముల నొప్పింపగా; అతండు= శల్యుడు; అతని+విల్లు+తునిమి= ధృష్టద్యుమ్నుని ధనువు ఖండించి; వివిధ+అస్త్రంబులన్‌= 
పెక్కు బాణాలతో; వెగడు+ పజచినన్‌= తల్లడిల్ల చేయగా; ధృష్టద్యుమ్నుండు; నొచ్చుటయున్‌= నొప్పి చెందుటయు; చూచి; సుభద్రా 
సూనుండు= సుభద్ర కొడుకు - అభిమన్యుడు; మ(ద్ర+పతిన్‌= మద్రరాజును( శల్యుని); తాడెన్‌= మార్కొన్నాడు; అప్పుడు= ఆ 
సమయంలో; కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); పురికొల్పన్‌= (ప్రోత్సహించటంచేత; దుర్ముఖుండును; దుస్పహుండును; 
దుర్మర్షణుండును; సత్యవ్రతుండును; చిత్రసేనుండును; పురుమి[త్రుండును; వివింశతియును; వికర్దుండును; ఆ+అభిమన్యున్‌= ఆ 
అభిమన్యుని; మార్కొనుటకున్‌= తాకుటకు; అలికి= భయపడి; పాంచాల నందనుపైన్‌= పాంచాల రాజు (ద్రుపదుని కొడుకైన 
ధృష్టద్యుమ్నుని పై; అడరి= విజృంభించి; ఒక్కొక్కండు+అ= ఒక్కొక్కడే; పెక్కు+అమ్ములు+ఏసిన్‌= ఎక్కువ బాణాలు ప్రయోగింపగా; 
ఆప్పషత+పౌత్రుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; చలింపక= కదలక(సరకుచేయక); ఒక్కొక్కరినిన్‌= ఒక్కొక్కరినే; పెక్కు+అము శ్రైలు+ఏసి= 
ఎన్నో బాణాలు ప్రయోగించి; కరలాఘవంబు నెజపి= చేతి నైపుణ్యం చూపి; అందణకున్‌+చాలి= |ప్రతివీరులు అందరకు సరిపోయి; 
సమరంబు+చేయుచుండెన్‌= యుద్దం చేస్తున్నాడు. 


తాత్సర్యం: 'దుర్యోధనుడి చెడు నిర్ణయం వలన, నేను చెడు వార్తలు వినవలసి వస్తోంది. దుఃఖం అనుభవించవలసి 
వస్తోంది. పాండవులను జయించే వెరవు ఏదీ కన్సించటంలేదు”. అని ధృతరాష్ట్రుడు పలుకగా సంజయుడు ఈ 
విధంగా చెప్పాడు - 'నిజమే- నీ సైన్యాంగములు ఎన్నో నశించాయి. దొరలు మరణించారు - గుండె దిటవు 
చేసుకొని ఆలకింపుము” - అని చెప్పి, మరల ఈ విధంగా అన్నాడు. 


'ఆ విధంగా శల్యుడు వేసిన బాణాలచే నొచ్చి, ధృష్టద్యుమ్నుడు అతడిమీద పెక్కు వాడి బాణాలు 
ప్రయోగించాడు. శల్యుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించాడు. పెక్కు బాణాలు వేశాడు. ఆ సమయంలో 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 221 


ధృష్టద్యుమ్నుడు డస్సిపోవటం చూచి అభిమన్యుడు వచ్చి శల్యుని మార్కొన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు 
ప్రోత్సహింపగా దుర్ముఖుడు - దుస్సహుడు- దుర్మర్షణుడు - సత్యవ్రతుడు - చిత్రసేనుడు - పురుమిత్రుడు 
- వివింశతి - వికర్ణుడు ఆ అభిమన్యుడిని ఎదిరించటానికి జంకి - ధృష్టద్యుమ్నుడి పై విజృంభించి - పెక్కువాడి 
బాణాలు ఒకేసారిగా ప్రయోగించారు. పృషతుని మనుమడైన ఆ ధృష్టద్యుమ్నుడు ఏ మాత్రం చలింపక, 
ఒక్కొక్కరిమీద పెక్కు బాణాలు ప్రయోగించి తన చేతి నైపుణ్యం ప్రదర్శించాడు. ధృష్టద్యుమ్నుడు - అంతమందికీ 
సరిపోయి సంగ్రామం చేశాడు. 


విశేషం: 1. సేనాంగంబులు అనేకంబులు' - సేన రథ గజ తురగ పదాతులు అనే చతురంగములుగా విభజింపబడినప్పటికీ 
అవిగాక ఎన్నో అంగాలు ఉన్నట్టుగా తిక్కన గుర్తించాడు. తిక్కన సప్తాంగములను గూర్చి నిర్వచనోత్తరరామాయణంలో 
ప్రస్తావించాడు. సేనాంగములు కాల[క్రమంగా పెరిగాయి. 2. కరలాఘవము - లాఘవము అనే మాటకు లఘుత్వము అని 
తప్పు అర్థం చెప్పకూడదు. 

హస్త లాఘవము - అనుమాట ఐం(ద్రజాలకుని పరంగా లోక వ్యవహారంలో ఉంది. కరలాఘవంలో అంతర్లీనంగా ఉండే 
అంశాలు - చురుకుదనం - సులువు. అయితే - కరలాఘవం అద్భుతరస పర్యవసాయి. 
క నకులుండు సహదేవు(డు మా । మకు నచ్చెరువాటు. బ్రియము మది. దలకొన నం 

బకవృష్టి గురియ నస్త్ర। ప్రకరంబున( బొదివె మద్రపతియును వారిన్‌. 201 
ప్రతిపదార్థం: నకులుండు+సహదేవుండు; మామకున్‌= మామయైన శల్యునకు; అచ్చెరువాటు= ఆశ్చర్యము; ప్రియము= సంతోషం; 
మదిన్‌= మనస్సులో; తలకొనన్‌= కలుగగా; అంబక+వృష్టి= బాణాల వాన; కురియన్‌= కురిపించగా; వారిన్‌= ఆ నకుల సహదేవులను; 
మ(ద్రపతియును= (మద్రదేశానికి రాజు అయిన) శల్యుడును; అస్ర్రప్రకరంబునన్‌= మంత్ర బాణాల సముదాయంతో; పొదివెన్‌= 
కప్పివేశాడు. 
తాత్పర్యం: ఆ సంగ్రామంలో నకులుడు, సహదేవుడు తమ మేనమామైన శల్యుడితో మార్కొనవలసి వచ్చింది. 
శల్యుడు కౌరవ పక్షంలో యుద్దం చేస్తున్నాడు. ఆ నకుల సహదేవుల పరాక్రమం చూచి, మేనమామగారైన 
శల్యుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఆశ్చర్యం ఎందుకంటే, వయస్సులో నకుల సహదేవులు 
చాలా చిన్నవారు. శల్యుడు బహుముఖ ప్రజ్ఞాధురీణుడు. మహావీరుడు. అంతటివాడిని వయస్సులో 
చిన్నవారైన నకుల సహదేవులు ఎదుర్కొన్నారు. ఆనందం ఎందుకంటే - తన మేనల్లుళ్ళు అంతటి శౌర్యం 
ప్రదర్శిస్తున్నారు గదా! అని, 


నిశేషం: మానవజీవితం - విచిత్ర విరోధాభాస సంయుతం. అందులో యుద్దం - వింత సన్నివేశాలకు ఆలవాలం. పూజనీయుడైన 
మేనమామపై (ప్రేమ చూపించటానికి బదులు మేనల్లుళ్ళు బాణవర్షం కురిపించవలసి వచ్చింది! 


వ. _ వారికి బాసట యై పాంచాల మత్స్యపతులు సైన్యోపేతంబుగా( దణీమిన మనయందు గలదండిమగలు 
శల్యునకు సాహాయ్యంబు సేసి రంత దినమణి యంబరమధ్యం బలంకరించె నట్టియెడ. 202 


ప్రతిపదార్థం: వారికిన్‌= ఆ నకుల సహదేవులకు; బాసట+ఐ= తోడై; పాంచాల మత్స్య పతులు= పాంచాలరాజైన ద్రుపదుడు, 
మత్స్యరాజైన విరాటుడు; సైన్య+ఉపేతంబుగాన్‌= సేనలతోపాటుగా; తటిమినన్‌= విజృంభించిన; మనయందున్‌+కల= మన 
పక్షంలో ఉన్నట్టి; దండి+మగలు= గొప్ప వీరులు; శల్యునకున్‌= నకుల సహదేవుల మేనమామ, మద్ర దేశరాజు అగు శల్యుడికి; 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాహాయ్యంబు+చేసిరి= తోడుపడ్డారు; అంతన్‌; దిన మణి= సూర్యుడు; అంబర+మధ్యంబు+ అలంకరించెన్‌= ఆకాశ మధ్యంలో 
ప్రకాశించాడు. 

తాత్సర్యం: ఆ నకుల సహదేవులకు సాయంగా (ద్రుపదుడు విరాటుడు వచ్చి చేరారు. వారు విజృంభించి కౌరవ 
సేనలను తరిమి తరిమి కొట్టగా, కౌరవసేనలోని వీరులు పలువురు శల్యుడికి తోడుపడి యుద్దం చేశారు. అప్పుడు 
మధ్యాహ్నం అయింది. సూర్యుడు ఆకాశమధ్యంలో (ప్రకాశింపసాగాడు. 


విశేషం: మహాభారత సంగ్రామం పద్దెనిమిది రోజులు జరిగింది. ప్రతి రోజు సూర్యోదయం పోరాటం ఆరంభమై, సూర్యాస్తమయ 
సమయంలో ముగిసేది. ఉదయంనుండి మధ్యాహ్నం వరకు - మరల మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు యుద్దం సాగేది. 
మహాభారతంలోని యుద్దవర్లనలో - మధ్యాహ్న్హసమయ సూచన కనిపిస్తోంది. 


అయితే - మధ్యాహ్న సమయంలో ఆగకుండానే యుద్దం జరిగేది. మధ్యాహ్నవిరామం గూర్చిగాని, భోజన (ప్రస్తావనగాని 
కన్సించటం లేదు. అనగా నిర్విరామంగా నిరాహారంగా యుద్దం జరిగినట్టు భావించాలి. 
తే. భీమసేనుండు నేడు సంగ్రామమునకు(। దీఖుదల యగు. గా కని తీవ్రకోప 

దీప్తుడై గద సూచుచుం దేరు నీదు । తనయునకు సమ్ముఖంబుగ దటుముటయును. 203 

ప్రతిపదార్థం: భీమసేనుండు; నేడు; సంగ్రామమునకున్‌= యుద్దానికి; తీణుదల+అగున్‌+గాక+అని= అంతము అగుగాక అని 
పలికి; తీవ్ర కోప దీప్తుడు ఐ= మిక్కుటమగు ఆ(గ్రహముతో వెలుగొందువాడగుచు; గద+చూచుచున్‌= గదను పరికిస్తూ; తేరు= 
రథం; నీదు+తనయునకున్‌= ఓ ధృతరాషష్ట్రా - నీ కొడుకైన దుర్యోధనునకు; సమ్ముఖంబుగన్‌= ఎదురుగా( దగ్గరగా); 
తజుముటయును= త్వరితపరచటంతో. 
తాత్సర్యం: భీమసేనుడు విజృంభించాడు. గద పట్టుకున్నాడు. తన రథాన్ని దుర్యోధనుని దగ్గరకు - ఎదురుగా 
తోలించాడు. 'నేడు ఈ యుద్దం సమాప్తి కావాలి' అన్నాడు. మిక్కుటమగు రోషంతో కౌరవులను మార్కొన్నాడు. 


క నీకొడుకు లందటును వెజ । నాకులతం బొంది రప్ప డగ్రజుండు గదా 
నీకఘను మగధు వీరో । ద్రేకంబున( బనిచె మారుతిం దలపడం గన్‌. 204 


ప్రతిపదార్థం: నీ కొడుకులు+అందటును; వెజన్‌= భయముతో; ఆకులతన్‌+పొందిరి= కలత చెందారు, అప్పుడు; అ(గ్రజుడు= 
నీ పెద్ద కొడుకు (దుర్యోధనుడు); గదా+అనీక+ఘనున్‌= వివిధములగు గదా యుద్దాలలో ఆరితేరినవాడైన; మగధున్‌= 
మగధరాజును; మారుతిన్‌+తలపడంగన్‌= భీముని మార్కొనుటకై; వీర+ ఉద్రేకంబునన్‌= శౌర్యము విజృంభించునట్టుగా; పనిచెన్‌= 
నియమించాడు. 


తాత్పర్యం: భీముని విజృంభణ చూచి నీ కుమారులందరు ఆకులత చెందారు. నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు 
వివిధ గదా యుద్దాలలో ఆరితేరిన మగధుని భీముడిని మార్కొనుటకై నియమించాడు. 


వ. పనుచుటయు నతం డురవడించిన. 205 
ప్రతిపదార్థం: పనుచుటయున్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ మగధుడు; ఉరవడించినన్‌= విజృంభించగా. 


తాత్సర్యం: మగధుడు-తన్ను దుర్యోధనుడు కోరి ఎన్నుకొని పంపటంచేత, ఉత్సాహం ఉరకలు వేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 223 


చ. గజఘటలం గనుంగొని వికాసము మోమున. బల్లవింప(గా 
భుజశిఖరంబునందు గద పూన్చి మదంబున దేరు డిగ్గి వా 
యుజుండు గడంగి భీషణసముద్ధతిమై. దలపడ్డ( బర్వత 
వ్రజముపయిన్‌ వెసం గవియు వాసవుచందము దో.6చె నత్తటిన్‌. 206 


ప్రతిపదార్థం: గజ+ఘటలన్‌+కనుంగొని= ఏనుగుల గుంపులను చూచి; వికాసము= సంతోషం; మోమునన్‌= ముఖమునందు; 
పల్లవింపంగా= చిగురించగా; భుజ శిఖరంబునందున్‌= మూపు కొసయందు; గద+పూన్చి= గదను అమర్చి; మదంబునన్‌= 
గర్వంతో; తేరు= రథం; డిగ్గి= దిగి; వాయుజుండు= భీముడు(వాయుదేవుని పుత్రుడు); కడంగి= పూనుకొని; భీషణ+సం+ఉద్దతిమైన్‌= 
భయంకరమైన విజృంభణతో; తలపడ్డన్‌= మార్కొనగా; పర్వత వ్రజము= కొండల సముదాయము; పయిన్‌= పైన; వెసన్‌=వేగంగా; 
కవియు= మార్కొను; వాసవు+చందము= దేవేంద్రుని పోలిక; ఆ+తణిన్‌= ఆ సమయంలో; తోంచెన్‌= కన్పించింది. 
తాత్సర్యం: ఏనుగుల గుంపులపై భీముడు విజృంభించాడు. అతడు తన గదను మూపుపై అమర్చి, గర్వంగా 
రథం దిగి భయంకరంగా కౌరవసేనలోని ఏనుగులను మార్కొనినపుడు, అతడు కొండలపై మార్కొన్న దేవేంద్రుడి 
వలె కన్పించాడు. 


విశేషం: అలం: ఉపమ. పూర్వకాలంలో కొండలకు రెక్కలుండి - ఆకాశ మార్గంలో విహరించి, (క్రిందికి దిగి నేలమీది జనపదాలను 
ధ్వంసం చేసేవట. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో కొండల రెక్కలు తునిమేవాడని పురాణకథనం. ఇప్పుడు - కొండలవంటి 
ఏనుగులను భీముడు ధ్వంసం చేయసాగాడు. 


క. నిజసింహనాదమున న । గ్గజములు గుండియలు వగిలి కలగుండువడన్‌ 
విజయాగ్రజు( డి ట్లేచి ది । విజవర్గము పిచ్చలింప విస్పురితగతిన్‌. 207 


ప్రతిపదార్థం: నిజ+సింహనాదమునన్‌= తాను చేసిన సింహనాదం చేత; ఆ గజములు= ఆ ఏనుగులు; గుండియలు+పగిలి= 
గుండెలు వ్రక్కలై; కలగుండు+ పడన్‌= కలత చెందగా; విజయ+అ([గ్రజుండు= అర్జునుని అన్న(భీముడు); ఇట్టు= ఈ విధంగా; 
విస్ఫురిత గతిన్‌= (ప్రకాశమానమైన రీతిలో; ఏచి= విజృంభించి; దివిజ వర్గము= వేల్పులగుంపు; పిచ్చలింపన్‌= (ప్రశంసించగా. 


తాత్సర్యం: తన సింహనాదం వలన, కౌరవసేనలోని ఏనుగులు గుండెలు పగిలి కలత చెందగా. దేవతలు 

ప్రశంసించగా ప్రకాశమానమైన రీతిలో ఈ విధంగా విజృంభించి (మిది వచనంతో అన్వయం) 

విశేషం: 1. ఏనుగులకు సింహం అంటే భయం. సింహస్వప్నం - అంటే కలలో సింహం కన్పించినా సరే ఏనుగులు భయపడతాయట. 

ఇక సింహగర్జన పట్టపగలే వినిపిస్తే? 2. సింహనాదం : సింహము చేసే గర్జన అని వాచ్యార్థం. కానీ మహాభారతంలో 'సింహనాదం' 

అంటే సంగ్రామసమయంలో ఉత్సాహంతో వీరులు పెట్టే పెద్ద కేక. అది సింహగర్జనవలె ఉంటుంది. పరాక్రమంలో ఆయుధ 
విద్యాపాటవానికి ఉన్న (ప్రాముఖ్యం - సింహనాదానికి కూడా ఉంది. 

వ. _ విక్రమవిహారంబునకుం జొచ్చె నప్పుడు ద్రౌపదేయులు నభిమన్యుండును గవలును ధృష్టద్యుమ్నుండును 
గరిసముత్మరంబుపై శరనికరంబులు నిగిడించుచు భీముని నిరుగెలంకులం జేరి కవిసి రందు నకుల 
నందనుండగు శతానీకుండు హస్తికులమస్తకంబులు భల్లంబుల డొల్ల నేయుచు నడరె నట్టియెడ. 208 

ప్రతిపదార్థం: విక్రమ విహారంబునకున్‌+చొచ్చెన్‌= శౌర్యము (ప్రకటించుచు సంతోషముతో విహరింపసాగాడు; అప్పుడు; 

ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులూ; అభిమన్యుండును= అభిమన్యుడూ (సుభద్రకొడుకు); కవలును= నకుల సహదేవులూ; 
ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; కరి+సమ్‌+ఉత్కరంబుపైన్‌= ఏనుగుల 'పెనుగుంపుల పై; శర+నికరంబులు= అమ్ముల 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


సముదాయాలు; నిగిడించుచున్‌= వ్యాపింపచేయుచు; భీమునిన్‌+ఇరు+కెలంకులన్‌+చేరి= భీముడికి ఇరువైపులకు చేరి; కవిసిరి= 
మార్కొన్నారు; అందున్‌= వారిలో; నకుల+నందనుండు+అగు= నకులుని కొడుకు అయిన; శతానీకుండు అనెడువాడు; హస్తి 
కుల, మస్తకంబులన్‌= ఏనుగుల సమూహాల తలలు; భల్లంబులన్‌= ఈటెబాణాలతో; డొల్లన్‌+ఏయుచున్‌= కూలునట్టు 
ప్రయోగిస్తూ; అడరెన్‌= విజృంభించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: భీముడు యుద్ధరంగంలో విహరింపసాగాడు. అతనికి ఇరు ప్రక్కల - నకుల సహదేవులు, అభిమన్యుడు, 
ధృష్టద్యుమ్నుడు, (ద్రౌపది కొడుకులు చేరి ఏనుగుల గుంపులపై బాణాలు ప్రయోగించారు. నకులుడి కొడుకు 
శతానీకుడు ఏనుగుల తలకాయలు నేలపై పడేటట్లు ఈటె బాణాలు (ప్రయోగించాడు. 


చ.  మగధమహీశు. డేచి యభిమన్యునిపై( గరిం గొల్ప నుజ్జ్వలం 
బగు నొక నారసంబు దొడి యాత. డుదగ్రత ఫాలకుంభ సం 
ధిగతము గాంగ నేయ నది దీనత మొగ్గ(గ నప్పడక్కజం 
బుగ వెస మాగధుం దునిమె భూస్థలి నయ్యిరు పీను(గుం బడన్‌. 209 


ప్రతిపదార్థం: మగధ+మహీశు(డు= మగధరాజు; ఏచి= విజృంభించి; అభిమన్యునిపైన్‌= అభిమన్యుని మీద; కరిన్‌= ఏనుగును; 
కొల్పన్‌= పురికొల్పగా; ఉజ్ఞ్యలంబు+అగు= తీవ్రమైన; ఒక+నారసంబు+తొడి= ఒక బాణాన్ని ప్రయోగించి; ఆతండు= 
అభిమన్యుడు; ఉదగ్రతన్‌= ఉత్సాహంతో; ఫాల కుంభ సంధిగతము+కా(గన్‌= ఆ యేనుగుయొక్క తల, కుంభస్థలం కలిసేచోట 
ఉండేదిగా; ఏయన్‌= బాణాలు ప్రయోగింపగా; అది= ఆ ఏనుగు; దీనతన్‌= బాధతో; (మొగ్గ(గన్‌= నేలకూలగా; అప్పుడు; 
అక్కజంబుగన్‌= ఆశ్చర్యకరముగా; వెసన్‌= వేగంగా; మాగధున్‌= మగధరాజును; ఆ+ఇరు+పీనుంగున్‌= ఆ రెండు పీనుగులు 
(మాగధుడి పీనుగు - ఏనుగు పీనుగు); భూస్టలిన్‌= భూతలముమోద; పడన్‌= కూలగా; తునిమెన్‌= సంహరించెను. 


తాత్సర్యం: మగధరాజు విజృంభించి - తన ఏనుగును పురికొల్పి అభిమన్యుడిని మార్కొన్నాడు. అభిమన్యుడు 
ఒక భయంకరమైన బాణంతో ఆ ఏనుగు కుంభస్టలాన్ని ఛేదించాడు. ఆ ఏనుగు కలగి నేలకూలింది. అప్పుడు 
ఆశ్చర్యకరంగా అభిమన్యుడు ఒక వాడి బాణంతో మగధరాజును సంహరించాడు. అప్పుడు - ఏనుగు పీనుగు, 
మగధరాజు పీనుగు నేలమీదకు కూలాయి. 
క. ధృష్టద్యుమ్నుండు నుజ్జ్వల । దష్టాపదపుంఖ మార్గణావళి నయ్యు 

త్కృష్టగజఘటలం గలంచె న । వష్టంభ విజృంభణంబు వైరులు వొగడన్‌. 210 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండున్‌= ధృష్టద్యుమ్నుడును; ఉజ్జలత్‌ అష్టాపద పుంఖ మార్గణ+ఆవళిన్‌= ప్రకాశించే; బంగారు 
కొనలుగల బాణముల యొక్క సమూహముతో; ఆ+ఉత్కృష్ట గజ ఘటలన్‌= ఆ గొప్ప ఏనుగుల గుంపులను; అవష్టంభ+విజృంభణంబు= 
గర్యాతిశయం; వైరులు+పొగడన్‌= శత్రువులు (ప్రశంసించేటట్టుగా; కలంచెన్‌= నొప్పించాడు, చీకాకు పరచాడు. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు ప్రకాశించే బంగారు ములుకులు గల బాణముల సమూహముతో శ్రేష్టములయిన 
ఆ ఏనుగుల గుంపును చీకాకుపరచాడు. అతడి దర్పముతో కూడిన విజృంభణను శత్రువులు ప్రశంసించారు. 


నిశేషం:. ధృష్టద్యుమ్నుడు ప్రయోగించినట్టివి మామూలు బాణాలు కావు. అవి అష్టాపదపుంఖములు కలవి. అష్టాపద= బంగారు, 
ఏనుగుల స్టూలకాయాలు చీల్చేందుకు ప్రత్యేకంగా ఉపకరించేవి 'అష్టాపద పుంఖి బాణాలు. అనగా ఎనిమిది మొనలు గల బాణాలు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 225 


ఉ. కొన్నిటి హస్తముల్‌ సదియ[ గొన్నిటి. గొమ్ములు దుమ్ము ధూళిగా( 
గొన్నిటి( గుంభముల్‌ వగుల. గొన్నిటి( గాళులు నుగ్గునూచగా( 
గొన్నిటిం బార్య ముల్‌ నలియ గొన్నిటి వీపులు పిండుపీంచుగా 
నన్నిటి భీము( డుద్ధటగదాహతి నేనికవే(ట లాడంగన్‌. 211 


ప్రతిపదార్థం: కొన్నిటిన్‌= కొన్ని ఏనుగులను; హస్తముల్‌= తుండములు; చదియన్‌= నలుగగా; కొన్నిటిన్‌=కొన్ని ఏనుగులను; 
కొమ్ములు= దంతాలు; దుమ్ము+ ధూళిగాన్‌= రేణువులు, అణువులుకాగా; కొన్నిటిన్‌= కొన్నింటిని; కుంభముల్‌= ఫాలభాగాలు; 
పగులన్‌; కొన్నిటిన్‌= కొన్నింటిని; కాళులు= కాళ్ళు; నుగ్గు నూచగాన్‌= ముక్కలు చెక్కలుకాగా; కొన్నిటిన్‌= కొన్నింటిని; 
పార్ఫ్వముల్‌= కడుపు (ప్రక్క భాగాలు, నలియన్‌= పగిలిపోగా; కొన్నిటిన్‌= కొన్నింటిని, వీపులు; పిండు+పీయగాన్‌= సన్నని 
దారపు పింజెలుగా; అన్నిటిన్‌= అన్ని ఏనుగులను; భీము(డు= భీముడు; ఉద్భట+గదా+ఆహతిన్‌= భయంకరములైన గద యొక్క 
క్రేటులచేత; ఏనిక+వే(టలు= ఏనుగుల సంహరించటం అనే వినోద విహారం; ఆడంగన్‌= చేయగా. 


తాత్సర్యం: భీముడు - భయంకరమైన గదాదండం చేతపూని, ఏనుగులను వేటాడాడు - కొన్నిఏనుగుల తుండాలు 


నరికివేశాడు. కొన్నిటి దంతాలు పొడి పొడి చేశాడు. కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగులకొట్టాడు. కొన్ని ఏనుగుల 
కాళ్ళు విరుగ గొట్టాడు. కొన్నిటి వీపులు పింజలుపింజలుగా చేశాడు. కొన్నిటి కడుపు ప్రక్క భాగాలు ముక్కలు చేశాడు. 


విశేషం: యుద్దంలో ఏనుగులను సంహరించటంలో భీముడు సిద్దహస్తుడుగా ్రఖ్యాతిని ఆర్జించాడు. 


క, అభిమన్యుద్రుపదసుత । ప్రభృతు లతనితోన మెల6గి బడలువడ(గ న 
య్యిభచయము నిశితవిశిఖ । క్షుభితముగాం జేసి రేపు సొంపారంగన్‌. 212 


ప్రతిపదార్థం: అభిమన్యు ద్రుపద సుత ప్రభృతులు= అభిమన్యుడు, ద్రుపదుడి కొడుకులు మున్నగువారలు; అతనితోన+ మెలంగి, 
= భీముడితో సహకరించి; బడలువడ(గన్‌= (శ్రమపడగా; ఆ+ఇభ+చయమున్‌= ఆ ఏనుగుల గుంపును; నిశిత, విశిఖ, క్షుభితము 
గాన్‌= వాడి అయిన బాణములు సోకుట చేత కలత చెందినట్టివిగా; ఏపు+సొంపారన్‌= తమ విజృంభణ అందము చిందులాడు 
నట్టుగా; చేసిరి= చేశారు. 

తాత్సర్యం: భీముడు గదపుచ్చుకొని విజృంభించి ఏనుగులను వేటాడుతుండగా, అభిమన్యుడు, ద్రుపదునికొడుకులు 
అతనితో సహకరించి చెలరేగి ఆ యేనుగుల గుంపును వాడియైన బాణాలచేత మిక్కిలి కలత నొందించారు. 


విశేషం: భీముడు - సాహసంతో పాదచారియై గద చేత పుచ్చుకొని ఏనుగుల గుంపులలోనికి చొరబడ్డాడు. 
అభిమన్యుడు - (ద్రుపదపుత్రులు దూరమున రథాలపై నిలిచి - బాణాలు ప్రయోగించి ఏనుగుల గుంపును 
సంక్షోభింప జేశాడు. 


క ద్విరదము లొజగెడివియు నె । త్తురు గ్రక్కుచు€ గూలెడివి గదుపు లై కలయం 
దిరుగుడువడియెడివియు భువి(। బొర లెడివియు నయ్యె బవనపుత్రు మునుమునన్‌. 213 


ప్రతిపదార్థం: ద్విరదములు= ఏనుగులు (రెండు దంతములు గలవి); ఒజగెడివియున్‌= ప్రక్కకు వాలి పడిపోవునట్టివియును; 
నెత్తురు= రక్తము; (క్రక్కుచున్‌+కూలెడివి= నోటి నుండి వెలువడ చేయుచు చచ్చిపోవునట్టివియు; కదుపులు+ఐ= గుంపులు 
గుంపులుగా ఏర్పడి; కలయన్‌+తిరుగుడు+పడియెడివియున్‌= కలిసిపోవుచు, విడిపోవుచు, మరలిపోయెడివియు అగుచు; భువిన్‌= 
భూమిమీద; పొరలెడివియున్‌= పొరలాడునట్టివియునై; పవన పుత్రు+ మునుమునన్‌= భీముని మునుములో; అయ్యెన్‌= అయ్యాయి. 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీముడి మునుములో ఏనుగులు కొన్ని ఒరగెడివి, కొన్ని నెత్తురు గ్రక్కుతూ కూలెడివీ, కొన్ని గుంపులై 
(తొక్కిసలాటలో తిరుగుడుపడేవి. కొన్నినేలపై పొరలాడేవి అయినాయి. 


క. ఏనుంగు నెత్తుట గదయుం । దాను. దడిసి విలయ కాలదండధరుని చం 
దానం బావని మాగధ । సేనం బీనుంగుపెంట( జేసి చెలంగెన్‌. 214 


ప్రతిపదార్థం: పావని= వాయుపుత్రుడు(భీముడు); ఏనుంగు+నెత్తుటన్‌= ఏనుగుల రక్తంలో; తాను= తానును; గదయున్‌= 
గదయును; తడిసి= తడిసిపోయి; విలయ కాల దండధరుని చందానన్‌= ప్రళయ సమయమునందలి యముని వలె; మాగధ 
సేనన్‌= మగధ దేశానికి చెందిన సైన్యాన్ని; పీనుగు+పెంటన్‌+చేసి= మృతకళేబరాల కుప్పగా చేసి; చెలంగెన్‌= విలసిల్హాడు. 


తాత్సర్యం: భీముడు ఏనుగుల నెత్తుటిలో తానూ, తన గదాదండం తడిసి, ప్రళయకాలమందలి యముడివలె- 
మగధసేనను చీల్చి చెండాడుతూ ప్రకాశించాడు. 
విశేషం: ప్రళయం” - కల్పాంత కాలంలో సంభవిస్తుందనీ అప్పుడు సృష్టి సమస్తం - సర్వనాశనం అయిపోతుందనీ ప్రాచీన 
భారతీయ పురాణ కథనం. అప్పుడు (ప్రకృతిలోని సర్వశక్తులు - విజృంభించి సర్వనాశనం చేయగలవు సృష్టి అంతటినీ. దానికి 
“ ప్రళయము-ప్ర+లయము= విశేషమైన లయము (నాశనము) అని వ్యపదేశము. 'వి+లయము' ప్రళయమునకు పర్యాయపదం. 
యముడు సంహారకారుడు. ఇక “ప్రళయకాలంలో యముడి మాట వేరే చెప్పాలా? 
క శరములవేగంబున గద । పరుసదనంబునను గలంగంబడి చేడ్పడ నా 

కరులం దోలెను భీముండు । వెరవున గోపకు(డు గదుపు వెలిచిన మాడ్కిన్‌. 215 
ప్రతిపదార్థం: శరముల వేగంబునన్‌= వడిగా వేయబడిన అమ్ములచేతను; గద+పరుసదవంబునను= గదయొక్క కఠినత్వమువలనను; 
కల(గన్‌+పడి= కలత చెంది; చేద్చడన్‌= దెబ్బతినగా; భీముండు; కరులన్‌= ఏనుగులను; గోపకు(డు= ఆవుల కాపరి; 
కదుపు+వెలిచిన+మాడ్కిన్‌= గోవుల గుంపును మరలించిన విధముగా; వెరవునన్‌= ఉపాయముతో; తోలెను= తరిమికొట్టాడు. 
తాత్పర్యం: అటు అభిమన్యుడు, |ద్రుపదరాజు కొడుకులు వేగంగా ప్రయోగించిన బాణాలవల్లను, తన గదా 
'ప్రహరణాల వల్లను కలత చెందిన ఏనుగులను భీముడు గోపాలుడు ఆవులమందను అదలించినట్టుగా 
ఉపాయంతో మరలించి తరిమికొట్టాడు. 
క _ పెనుగాలిం దూలు మొగిళులొ । యన నిభములు విటిగి నిజబలావలి సదియం 

దనమీ(ద( బాట దుర్యో | ధను డదలిచి సర్వసైన్యతతి. బురికొల్పెన్‌. 216 
ప్రతిపదార్థం: ఇభములు= ఏనుగులు; పెనుగాలిన్‌= పెద్ద వాయువుచే; తూలు= చెదరిపోవు; మొగిళులు+ఒ= మబ్బులో 
అనునట్టుగా; విజిగి= దెబ్బతిని; నిజ+బల+ఆవలి= తనయొక్క సైన్య సమూహము; చదియన్‌= గలిగిపోగా; తనమీందన్‌+పాజన్‌= 
తన మోదికి పరుగెత్తుకొని రాగా; దుర్యోధనుండు; అదలిచి= అదలించి; సర్వ సైన్య తతిన్‌= తన సేనా సమూహము నంతటినీ; 
పురికొల్సెన్‌= (క్రమ్ముకొనబేశాడు. 
తాత్సర్యం: పెద్ద గాలి దుమారం వలన చెల్టాచెదరైన మబ్బులవలె, ఏనుగులు దెబ్బతిని, తన సైన్యం వైపునకు 
పారిపోగా, దుర్యోధనుడు, ఆ ఏనుగులను అదలించి తన సైన్యాల గుంపు లన్నింటిని (ప్రోత్సహించాడు. 
((క్రమ్ముకొనునట్టు చేశాడు) 

౧ 


నిశేషం: అలం: ఉ(న్రేక్ష. 


భీష్మపర్వము జ ద్వితీయాశ్వాసము 227 


క. పతి పురికొలిపెిన నమవస । నతిశయముగC బొంగు జలధి యనఈ గ్రమ్మిన యు 
ద్రతబలము నిలిపె నమ్మా । రుతి సెలియలికట్టక్రియ నిరూఢస్థితి యై. 217 
ప్రతిపదార్థం: పతి= రాజు(దుర్యోధనుడు); పురికొలిపినన్‌= ప్రోత్సహింపగా; అమవసన్‌= అమావాస్యనాడు; అతిశయముగన్‌= 
ఎక్కువగా; పొంగు= పొంగే; జలధి+అనన్‌= సముద్రమో అనునట్టుగ; క్రమ్మిన= ఆవరించిన; ఉద్దత+బలమున్‌= అతిశయించిన 
సేనను; ఆ+మారుతి= వాయుపుత్రుడైన ఆ భీముడు; చెలియలికట్ట [క్రియన్‌= చెలియలికట్టవలె; నిరూఢ+స్టితి+ఐ= స్థిరమైన 
నిలుకడ కలవాడై; నిలిపెన్‌= అడ్డగించాడు-వారించాడు. 
తాత్పర్యం: రాజు అయిన దుర్యోధనుడు (ప్రోత్సహించగా, అమావాస్యనాడు ఉప్పొంగే సము(ద్రమో అనునట్టుగా 
విజృంభించిన కౌరవసేనలను అరికట్టి చెలియలికట్టగా భీముడు నిలిచాడు. 
విశేషం: అలం: ఉత్రేక్ష. 1. చెలియలికట్ట: సముద్రము ఆటు పోటులతో కెరటాలతో ఎల్లపుడు చెలువొందు చున్నప్పటికి - 
ఒక 'మేరి మీరదు. ఆ రేఖకు చెలియలికట్ట అని పేరు. 2. అమావాస్యనాడు, పౌర్లమినాడు సముద్రం ఉప్పొంగటం అందరకూ 
తెలిసినట్టిదే. 
వ. ఇట్లు నిలిపి యార్చి తజియం జొచ్చువృకోదరునకుం దోడయి ధృష్టద్యుమ్న సౌభద్ర ప్రముఖులగు 
రధికజనంబులు. 218 
ప్రతిపదార్థం: ఇట్లు; నిలిపి; ఆర్బి= పెద్దకేకవేసి (సింహనాదం చేసి); తజియన్‌+చొచ్చు= తరిమికొట్టే; వృకోదరునకున్‌= భీముడికి; 
ధృష్టద్యుమ్న, సౌభద్ర ప్రముఖులు+అగు= ధృష్టద్యుమ్నుడు; అభిమన్యుడు మొదలైన; రథికజనంబులు= రథాన్నెక్కి యుద్దం చేసే 
వీరులు; తోడు+అయి= సాయంగా నిలిచి. 
తాత్సర్యం: ఈ విధంగా సింహనాదం చేస్తూ, కౌరవసేనలను ఎదిర్చిన భీముడికి ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు 
మొదలైన రథికులు సహాయంగా నిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. విడువక దాపట వలపట(। గడిమి మెజయ నిలిచి యపుడు కౌరవ సేనం 
గడు. జిక్కు వటిచి రొక్కు। మృడి నమ్ములవాన( గురిసి మదమెలరారన్‌. 219 


ప్రతిపదార్థం: విడువక= వదలిపెట్టక; దాపటన్‌= ఎడమ (ప్రక్కను; వలపటన్‌= కుడి (ప్రక్కను; కడిమి+మెణయన్‌= పరాక్రమం 
ప్రకాశింపగా; నిలిచి= నిలబడి; అపుడు; కౌరవ+సేనన్‌= కౌరవ సైన్యాన్ని; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా; అమ్ములవానన్‌= బాణముల 
వర్షంతో; మదము+ఎలరారన్‌= గర్వము విలసిల్లునట్టుగా; కడున్‌+చిక్కు+పణిచిరి= ఎక్కువగా చీకాకు చేశారు. 
తాత్సర్యం: కుడివైపున ఒకరు - ఎడమ ప్రక్క ఇంకొకరు నిలబడి, పరాక్రమం చూపించి, కౌరవసేనపై బాణాలు 
కురిపించి చీకాకు పరచారు. (వీరు ఎవరు?) అటు ధృష్టద్యుమ్నుడు - ఇటు అభిమన్యుడు అని సమాధానం 
చెప్పుకోవాలి - వెనుకటి గద్యనుబట్టి. 
క. అడవి దరికొనిన పావకు । వడువున భీముండు గౌరవవ్యూహంబుం 

బొడిసేయుచు. బేర్దెం దన । యొడలు మనము నంతకంత కుబ్బుచునుండన్‌. 220 


ప్రతిపదార్థం: భీముండు; అడవిన్‌+దరికొనిన= అడవిని చుట్టుముట్టిన; పావకు+వడువునన్‌= అగ్నివలె; కౌరవ+వ్యూహంబున్‌= 
కౌరవులు పన్నిన సేనను; పొడి+చేయుచున్‌= పిండిచేయుచు, అణువులుగా కొట్టి అణగార చేయుచు; తన+ఒడలు= తన శరీరము; 
మనము= మనస్సు; అంతకున్‌+అంతకున్‌= మాటిమాటికి; ఉబ్బుచున్‌+ఉండన్‌= అతిశయించుచుండగా; పేర్చెన్‌= విజృంభించాడు. 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అడవిని చుట్టుముట్టి దహించే అగ్నిహోతుడివలె, భీముడు కౌరవసేనను నాశనం చేశాడు. అతడి 
శరీరం, మనస్సు అంతకంతకు ఉత్సాహం పుంజుకొన్నాయి. 


క ఉరమున గటిమైం దొడలం | జరణములం గౌరవేంద్రు చతురంగంబుల్‌ 
ధరం జాంపకట్టు వడ ని । ష్టురగతి( దాకుచు సమీరసుతు(డు చరించెన్‌. 221 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్రు, చతురంగంబుల్‌= దుర్యోధనుడి చతురంగ బలాలు; ధరన్‌= భూమియందు; చాయకట్టు+పడన్‌= 
చాపవలె పరుచుకొన్నట్టు పడిపోగా; సమీర సుతు(డు= వాయునందనుడు - భీముడు; ఉరమునన్‌= వక్షముతో; కటిమైన్‌= మొలతో; 
తొడలన్‌= తొడలతో; చరణములన్‌= పాదములతో; నిష్టురగతిన్‌= పరుషమైన విధంగా; తాంకుచున్‌= కొట్టుతూ; చరించెన్‌= 
విహరించాడు. 


తాత్పర్యం: కురురాజు బలాలు నేలపై చాపకట్టుగా సాగిలపడేటట్టు భీముడు రొమ్ముతో, మొలతో, తొడలతో, 
పాదాలతో పరుషంగా తాకుతూ విహరించాడు. 


తే. తుంగ మడువున నాడు మాతంగవిభుని । భంగి భవదీయసైన్యంబు బడలువడంగ 
లీల నిస్సంభ్రముం డయి కేలి సలిపె । గాలిచూ లప్టు గగనచరాలి వొగడ. 222 


ప్ర తిపదార్హం: తుంగ+మడువునన్‌= తుంగ మొక్కలు దట్టముగా మొలిచియున్న చెరువులో; ఆడు= వినోదవిహారం చేసే; 
మాతంగ+విభుని+భంగిన్‌= ఏనుగులరాజువలె; భవదీయ+ సైన్యంబు= నీ సేన; బడలు+పడంగన్‌= డస్సిపోవునట్టుగా; 
లీలన్‌= సులువుగా ఆటవలె; నిస్‌+సం(భ్రముండు అయి= తొట్రుపాటు లేనివాడయి; గాలిచూలు= వాయునందనుడు, 
భీముడు; గగన+చర+ఆలి= ఆకాశ సంచారులగు దేవతల సమూహం; పొగడన్‌= (ప్రశంసింపగా; అప్హు= ఆ సమయాన; 
కేలి+సలిపెన్‌= ఆట ఆడాడు. 


తాత్పర్యం: తుంగతో నిండిన చెరువులో విహరించే మదపుటేనుగు వలె భీముడు తొట్రుపాటు ఏమాత్రం లేకుండగా 
- నీ సేనను చీకాకు పరచాడు. భీముని శౌర్యధైర్యసాహసాలు చూచి, చారణులు (ప్రశంసించారు. 


విశేషం: 1.తుంగ= పెద్ద గడ్డికాడలు గల మొక్క. దానిని పడగొట్టేందుకు కుక్కపిల్ల చాలు. ఇక మదపుటేనుగు మాట చెప్పనక్కరలేదు. 
2. గగనచరులు= చారణులు. ఆకాశంలో ఒక తెగకు చెందిన దేవతలు సంచరిస్తారని, వారు గొప్ప సహృదయులు అని - గొప్పతనం 
ఎక్కడ కన్పించినా వారు గుర్తించి దేశదేశాలలో సంచరించి పొగడగలరని - ప్రాచీన భారతీయ సంప్రదాయం. 


క వెబిచటిచి వెగడువడి ని । వ్వెట(గందుచు( గురుబలంబువీరు లతని డ 

గ్గ కంతనంత( జూడగ । నుఅక నదీసుతుండు దాతె నుద్దటభంగిన్‌. 223 
ప్రతిపదార్థం: వెణచణచి= భయపడి; వెగడు+పడి= ఆశ్చ్ళర్యమునంది; నివ్వెజంగు+అందుచున్‌= 'మ్రాన్సడి(మిక్కిలి అచ్చెరువుతో 
స్తంభించి పోయి); కురు+బలంబువీరులు= కౌరవసైన్యంలోని శూరులు; అతని+డగ్గణక= భీముడిని సమీపించలేక; 
అంతన్‌+అంతన్‌+చూడంగన్‌= దూర దూరమునుండియే చూచుచుండగా; నదీసుతుండు= గంగాపుత్రుడు= భీష్ముడు; ఉజక= 
లక్ష్యపెట్టక; ఉద్భటభంగిన్‌= భయంకర రీతితో(అతడిని); తాణెన్‌= ఎదిరించాడు. 
తాత్సర్యం: భీమసేనుడి విజృంభణం చూచి కురుసేనలోని వీరులు ఆశ్చర్యచకితులై నివ్వెరపాటుతో అతడిని 
సమీపించక దూరమునుండియే చూస్తుండగా అప్పుడు సేనాధిపతి అయిన భీష్ముడు వచ్చి, ఉద్రేకంతో భీముడిని 
లక్ష్యపెట్టక మార్కొన్నాడు. 


భీష్మపర్వము జ ద్వితీయాశ్వాసము 229 


క. అరదంబురవము సెలంగంగ | శరములు వాయుజునిమీ(ద సాంద్రముగ వెసం 

గురియుచు నడరెడు భీష్ముని | సరభసముగ మాటుకొనియె సాత్యకి గడిమిన్‌. 224 
ప్రతిపదార్థం: అరదంబు+రవము= రథము యొక్క ధ్వని; చెలగంగన్‌= మోయగా; వాయుజుని మీందన్‌= భీముడి పై; శరములు= 
బాణాలు; సాంద్రముగన్‌= దట్టముగా; వెసన్‌=వేగముగా; కురియుచున్‌= ప్రయోగించుచూ; అడరెడు= విజృంభించెడు; భీష్మునిన్‌ 
సరభసముగన్‌= వేగముగా; సాత్యకి; కడిమిన్‌= పరాక్రమంతో; మాణుకొనియెన్‌= తాకాడు. 
తాత్సర్యం: భీష్ముడు తన రథధ్వని మోయుచుండగా భీముడిపై దట్టంగా వేగంగా బాణాలు కురిపిస్తూ విజృంభించే 
భీష్ముడిని పాండవసేనలోని వీరులలో (ప్రముఖుడైన సాత్యకి - వేగంగా పరాక్రమంతో ఎదిరించాడు. 
వ. ఇట్లిదిర్దినం జూచి. 225 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఎదిర్భినన్‌= మార్కొనగా; చూచి= వీక్షించి. 


తాత్సర్యం: ఈ విధంగా సాత్యకి భీస్ముడిని ఎదుర్కొనటం గమనించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, అంబరము వగుల నార్జి జ । నంబు వొగడం గృష్టుననుజునకు మార్కొని తీ 
వ్రాంబకములు పదియింట న । లంబుసుండు దదంగకం బులం గీలించెన్‌. 226 


ప్రతిపదార్థం: అంబరము+పగులన్‌+ఆర్భి= ఆకాశం చిల్లులు పడేటట్టుగా కేకవేసి; జనంబు+పొగడన్‌= అందరూ (ప్రశంసించుతూ 
ఉండగా; అలంబుసుడు= కౌరవ పక్షంలోని ఒక రాక్షస వీరుడు; కృష్ణు+అనుజునకున్‌= శ్రీకృష్ణుని తమ్ముడు అయిన సాత్యకికి; 
మార్కొని= ఎదురొడ్డి; తీవ+అంబకములు= వాడియైన అమ్ములు; పదియింటన్‌= పది సంఖ్యగలవాటితో; తద్‌+అంగకంబులన్‌= 
ఆతనియొక్క(సాత్యకియొక్క) శరీరమునందలి అవయవాలలో; కీలించెన్‌= (గ్రుచ్చుకొనునట్లు చేశాడు; 


తాత్పర్యం: కౌరవ సేనలోని రాక్షసవీరుడు అలంబుసుడు ఆకాశము పగులునట్టు గొప్ప కేకవైచి, అందరూ 
ప్రశంసించుతుండగా, కృపుని తమ్ముడైన సాత్యకిని ఎదిరించి పది బాణాలు ఆతని అవయవములందు (గ్రుచ్చాడు. 
వ. _ ఇవ్విధంబునం దాశి బెట్టు నొప్పించినం గోపించి. 227 
ప్రతిపదార్థం: ఈ+విధంబున్‌= ఈ రీతిగా; తా(కి= మార్కొని; బెట్టు= ఎక్కువగా; నొప్పించినన్‌= బాధింపగా; కోపించి= 
ఆ(గహించి. 
తాత్పర్యం: ఈ విధంగా అలంబుసుడు మార్కొని మిక్కిలి నొప్పించగా సాత్యకికి కోపం వచ్చి (తరువాతి పద్యంతో 
అన్వయం). 
చ.  శినిమనుమండు నద్దనుజు శీఘ్రమ నాలుగు నారసంబులన్‌ 

వెనుక కొదుంగంజేసి పటువిక్రమ మొప్పంగ నార్జె నార్జినన్‌ 


విని కను(గ్రేవం గెంపడర వీరరసోద్దతి( జూచి సోమద 
త్తునితనయుండు బి ట్టతనితో( దలపడ్డ నుతించె సైన్యముల్‌. 228 


ప్రతిపదార్థం: శిని+మనుమండు= శిని అనేయాదవవీరుని మనుమడైన సాత్యకి; ఆ+దనుజున్‌=ఆ రాక్షసుని; శీఘ్రము+అ= 
వేగంగా; నాలుగు+నారసంబులన్‌= నాలుగు బాణాలతో; వెనుకకున్‌+ఒదుంగన్‌+చేసి= వెనుకకు తిరుగునట్టు చేసి; పటు, విక్రమము 
ఒప్పంగన్‌= గొప్ప పరాక్రమం విలసిల్లేటట్టుగా; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు; ఆర్బినన్‌= అట్లా సింహనాదం చేయగా; విని; 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


కను+(క్రేవన్‌+కెంపు+అడరన్‌= నేత్రాంచలములు ఎ(ర్రపడగా; వీర రస+ఉద్దతిన్‌+చూచి; పరా(క్రమోద్రేకముతో వీక్షించి; 
సోమదత్తుని+ తనయుండు= సోమదత్తుడు అను కౌరవవీరుని కొడుకు - భూరిశ్రవుడు; బిట్టు= ఎక్కువగా; అతనితోన్‌= ఆ 
సాత్యకితో; తలపడ్డన్‌= మార్కొనగా; సైన్యముల్‌= సేనలు; నుతించెన్‌= (ప్రశంసించాయి. 

తాత్సర్యం: సాత్యకి నాలుగు బాణాలు ప్రయోగించి, రాక్షస వీరుడైన అలంబుసుని వెనుకకు మరలేటట్టు చేశాడు. 
చేసి - విజయగర్వంతో సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విని, కురువీరులలో ప్రముఖుడు, సుప్రసిద్ధ రథికుడు 
అయిన సోమదత్తుడి కొడుకు - భూరిశ్రవుడు - కడకన్ను ఎ(ర్రబడగా పరాక్రమోద్రేకంతో చూచి సాత్యకిని 
మార్కొనగా సేనలు అతడిని స్తుతించాయి. 


వ. _ ఇత్తెజింగునం దలపడి. 229 
ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; తలపడి= మార్కొని 
తాత్పర్యం: ఈ విధంగా సాత్యకి - భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. భూరిశ్రవుండు దొమ్మిది । నారాచము లతనిమేన నాటించిన నా 
కౌరవ్యుని( బటు విశిఖా | సారంబున ముంచి నొంచె శైనేయుండున్‌. 230 


ప్రతిపదార్థం: భూరిశ్రవుండు= భూరిశ్రవుడు; తొమ్మిది+నారాచములు= తొమ్మిదిబాణాలు; అతని+మేనన్‌= సాత్యకి యొక్క 
శరీరమందు; నాటించినన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేయగా; శైనేయుండున్‌= శినివంశానికి చెందిన సాత్యకియు; ఆ కౌరవ్యునిన్‌= 
కౌరవ పక్షానికి చెందిన ఆ భూరి(శ్రవుడిని; పటు+విశిఖ+ఆసారంబునన్‌= పెక్కు బాణాల వర్షంలో; ముంచి= మునుగునట్లు 
చేసి; నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా సాత్యకి, భూరిశ్రవుడు ఒకరినొకరు మార్కొని యుద్దం చేశారు. భూరిశ్రవుడు తొమ్మిది 
బాణాలు ప్రయోగించి సాత్యకి శరీరంపై (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. సాత్యకి బాణవర్షంలో భూరి(శ్రవుని ముంచి 
నొప్పించాడు. 
విశేషం: కురుక్షేత్రం - కురుపాండవుల మధ్య జరిగిన యుద్దానికి నిలయమేగాక ఇరుపక్షాలలోని వీరులూ - తమ తమ పూర్వ 
వైరాలను తీర్చుకునేందుకు అవకాశంగా పరిణమించింది. (తదుపరి పలుసారులు సాత్యకి భూరి(శ్రవుల మధ్య ద్వంద్వ యుద్దాలు 
- చూపరులకు కనులపండువైనవి జరిగాయి. చివరకు - భూరిశ్రవుడు సాత్యకిని ఓడించి - క్రిందపడ చేసి అతడిపైకెక్కి కత్తి 
గ్రుచ్చే సమయంలో - అర్జునుడు - శ్రీకృష్ణ ప్రేరితుడై భూరి(శ్రవుని చేతిని ఖండించాడు. అది ద్వంద్వయుద్దనీతికి విరుద్దం. సాత్యకి 
- (క్రిందపడినవాడు లేచి, నిరాయుధుడైన భూరి(శ్రవుని సంహరించాడు. 
ఉ. ఈసున(దాను(దమ్ములు నరేంద్రుండు గ్రందుగ సౌమదత్తికిన్‌ 

బాసట యై కడంగ నట పాండవులున్‌ హరితమ్ము( గూడి పె 

ల్లేసిరి వారిపై నధిప! యేడ్తెటిమీట బకారి యప్టు సం 

త్రాసన భాసురుం డగుచు. దాశి తెరల్పె భవత్ముమారులన్‌. 231 
ప్రతిపదార్థం: ఈసునన్‌= కోపంతో; నరేంద్రుండు= దుర్యోధనుడును, తానున్‌+తమ్ములున్‌= తాను, తమ్ములును; క్రందుగన్‌= 


దట్టముగా; సౌమదత్తికిన్‌= సోమదత్తుని కొడుకునకు(భూరి(శ్రవునకు); బాసటయై= సాయమై; కడంగన్‌= పూనగా; అట= ఆవైపున; 
పాండవులున్‌; హరితమ్మున్‌= కృష్ణుని సోదరుని(సాత్యకిని); కూడి= కలిసి; వారిపైన్‌= ఆ కౌరవులపై; పెల్టు+ఏసిరి= మిక్కుటముగా 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 231 


బాణాలు ప్రయోగించారు; అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్టు= ఆ సమయంలో; బక+అరి= బకునకు విరోధి (భీముడు); 
ఏడ్తెజ+మీఆన్‌= పరాక్రమం అతిశయింపగా; సం(త్రాసన+భాసురుండు+అగుచున్‌= భయోత్సాతం కలిగిస్తూ ప్రకాశించునట్టివాడై; 
భవత్‌+కుమారులన్‌= నీ కొడుకులను; తాంకి= మార్కొని; తెరల్చెన్‌= మరలించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో దుర్యోధనుడు, తమ్ములు కోపంతో యుద్దంలో చేరి 
భూరి శ్రవుడికి తోడుగా నిలిచారు. అటు పాండవపక్షంలో పాండవులు - సాత్యకికి సాయంగా నిలిచి, కౌరవులపై 
మిక్కుటంగా బాణాలు ప్రయోగించారు. భీముడు భయంకర స్వరూపం ధరించి, నీ కుమారులను అందరినీ వెనుకకు 
పారద్రోలాడు. 


విశేషం: భీముడు అని చెప్పటానికి - 'బకారి' అని ఉల్లేఖించటం వలన - అలనాడు ఏకచక్రపురంలో ఒంటరిగా వెళ్ళి బకుడు 
అనే రాక్షసుని సంహరించిన వృత్తాంతం - భీముని ఏకాంత పరాక్రమం (ప్రస్సుటమైనది. 


దుర్యోధను(డు భీముని మార్కొని మూర్చ బొందించుట (సం. 6-60-7) 


ఉ. తమ్ములు వీ(గినం బతి యుదగ్రత భీము నెదిర్షి యార్గుచుం 
దొమ్మిది యమ్ములం దనువు దూంటులు సేసిన సూతుం బిల్లి వే 
గమ్మ రథముపై కరిగి కన్నుల నిప్పలు రాల నవ్వి యొ 
క్కుమ్మడి నాత( డేసె నృపు నుగ్రగతిం బది నారసంబులన్‌. 232 


ప్రతిపదార్థం: తమ్ములు= సోదరులు; వీంగినన్‌= యుద్దమునుండి పారిపోగా; పతి= రాజు(దుర్యోధనుడు); ఉద(గ్రతన్‌= 
భయంకరముగా; భీమున్‌= భీముని; ఎదిర్చి= మార్కొని; ఆర్భుచున్‌= సింహనాదం చేస్తూ; తొమ్మిది+అమ్ములన్‌= తొమ్మిది 
బాణాలతో; తనువు= శరీరం; తూ(టులు+చేసినన్‌= (గుచ్చుకొని గాయాలు ఏర్పడేటట్టు చేయగా; సూతున్‌+పిల్చి= సారథిని 
పిలిచి; వేగమ్ము+అ= మిక్కిలి తొందరగా; రథమ్ము పైకిన్‌+అరిగి= తేరునెక్కి; కన్నుల+నిప్పులు+రాలన్‌= నేత్రాల నుండి 
విస్ఫులింగాలు రాలునట్టుగా; నవ్వి; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా(ఒకేసారి); ఆతండు= భీముడు, నృపున్‌= రాజును(దుర్యోధనుని); 
పది నారసమ్ములన్‌= పది బాణాలతో; ఉ(గ్రగతిన్‌= భయంకరంగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: తన తమ్ముడు యుద్దంలో ఓడిపోయి పారిపోగా, దుర్యోధనుడు మాత్రం ధైర్యంగా నిలబడి భీముడిని 
ఎదిరించి, ఆతడిపై తొమ్మిది బాణాలు ప్రయోగించి ఆతడి శరీరం చిల్లులు పడేటట్లు చేశాడు. అంతట భీముడు 
కన్నుల నుండి నిప్పులు రాలగా నవ్వి, సూతుని పిలిచి వేగంగా రథాన్ని ఎక్కి, పదిబాణాలు ప్రయోగించి 
దుర్యోధనుడిని కొట్టాడు. 


విశేషం: ఇంతవరకు - భీముడు నేలమీద దిగి - గద పుచ్చుకొని వీరవిహారం చేశాడు. దుర్యోధనుడి తమ్ములు పారిపోయారు. 
అయితే దుర్యోధనుడు రథియె తనమీద తొమ్మిది అమ్ములు తన శరీరం తూట్లు పడేటట్టు కొట్టగా, ఇక భీముడు గూడ రథం 
ఎక్కి విల్లు ధరించవలసివచ్చింది. 


సీ  అంతంబోవక సూతుండగు నందకుని మూ(డుశరముల నేసిన ధరణినాథు( 
డరువది యమ్ముల నతని నాతనిరథచోదకుం డైనవిశోకు మూంట 
నటిముతీ నో నేసి మటియు నొక్కమ్మున ఘనశరాసనము. ద్రుంచిన. బ్రదీప్త 
కోపు. డై యొండొక చాపంబు గైకొని యుగ్రభల్లమున వృకోదరుండు 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. విల్లు దునుముటయును వేజొక్కవింట వ । జ్రంబు6 బోని నారసంబు దొడిగి 

రాజరాజు వెస నురం బాడ నేసిన | మూర్ణవచ్చి యతండు మొగ్గె నధిప! 233 
ప్రతిపదార్థం: అంతన్‌+పోవక= అంతటితో ఆగక; సూతు(డు+అగు= సారధి అయిన; నందకుని= నందకుడు అను పేరు 
గల వాడిని; మూ(డు శరములన్‌= మూడు బాణాలతో; ఏసినన్‌= కొట్టిన; ధరణినాథుండు= రాజు(దుర్యోధనుడు); 
అరువది+అమ్ములన్‌= అరవై బాణాలతో; ఆతనిన్‌= భీముని; ఆతని+రథ+చోదకుండు+అయిన విశోకున్‌= భీముడి రథాన్ని 
తోలే విశోకుడిని; మూ(టన్‌= మూడు బాణాలతో; ఆజిముటిన్‌= సంభ్రమంతో; నోన్‌+ఏసి= నాటునట్టుగా ప్రయోగించి; 
మజీయున్‌; ఒక్క+అమ్మునన్‌= ఒక బాణంతో; ఘన+శరాసనమున్‌= పెద్దవిల్లు; త్రుంచినన్‌= ఖండించగా; వృకోదరుండు= 
భీముడు; (ప్రదీప్త+కోపుండు+ఐ= హెచ్చయిన ఆ(గ్రహము కలవాడై; ఒండు+ఒక= మరియొక; చాపంబు= విల్లు; కైకొని= పుచ్చుకొని; 
ఉగ్ర+భల్లమునన్‌= భయంకరమైన ఈటె బాణంతో; విల్లు; తునుముటయును= ఖండించుటయు; వేణు+ఒక్క+వింటన్‌= 
మరియొక ధనుస్సుతో; వజ్రంబున్‌+పోని= వ(జ్రంతో సమానమయిన; నారసంబు= బాణము; తొడిగి= సంధించి; రాజరాజు= 
దుర్యోధనుడు; వెసన్‌= వేగంగా; ఉరంబు= వక్షము; ఆడన్‌+ఏసినన్‌= నాటేటట్టు ప్రయోగించగా; అతండు= భీముడు; అధిప!= 
ఓ ధృతరాష్ట్ర మహారాజా!) మూర్భవచ్చి= స్పృహ కోల్పోయి; (మొగ్గెన్‌= వాలిపోయాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు అంతటితో ఊరుకొనక, దుర్యోధనుడి సారథియైన నందకుని 
మూడు బాణాలతో కొట్టాడు. దుర్యోధనుడు భీముడి రథసారథియైన విశోకుడిని మూడు బాణాలతో కొట్టి, భీముడిపై 
అరవై అమ్ములు ప్రయోగించాడు. అంతేకాక ఒక బాణం ప్రయోగించి భీముడి విల్లు ఖండించాడు. భీముడు 
ఆ(గ్రహించినవాడై వేరొక విల్లు ధరించి, ఒక ఈటె బాణంతో దుర్యోధనుడి విల్లు (త్రుంచాడు. రాజరాజైన 
దుర్యోధనుడు - ఇంకో విల్లు పూని, వజ్రంతో సమానమైన ఒక బాణంతో భీముడి వక్షాన్ని కొట్టాడు. ఆ అమ్ము 
తాకిడికి - భీముడు స్పృహ తప్పి పడిపోయాడు. 


క _ కని కడు నలిగి సుభద్రా; తనయుండు. బాంచాలరాజతనయుండు గృష్టా 
తనయులు నొక్కుమ్మడి నీ; తనయుని బొదివిరి పటుప్రదరపుంజములన్‌. 234 


ప్రతిపదార్థం: సుభద్రా+తనయుండున్‌= సుభద్ర కొడుకగు అభిమన్యుడూ; పాంచాలరాజతనయుండున్‌= దద్రుపదపుత్రుడు 
ధృష్టద్యుమ్నుడు; కృష్ణాతనయులున్‌= (ద్రౌపది కొడుకులు; కని= చూచి(భీముడు మూర్చ్భిల్లుట చూచి); ఒక్కుమ్మడిన్‌= అందరును 
ఏకమై; నీ+తనయునిన్‌= నీ కొడుకును(దుర్యోధనుని); పటు ప్రదర పుంజములన్‌= పెక్కు అమ్ముల సముదాయాలతో; పొదివిరి= 
చుట్టు ముట్టినారు. 
తాత్పర్యం: అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, (ద్రౌపదీపుత్రులు మూర్చపోవటం చూచి, అందరూ ఏకమై నీ కొడుకైన 
దుర్యోధనుడిపై పెక్కుబాణాలు ప్రయోగించి చుట్టుముట్టారు. 
ఉ. అంతకు సేద దేటి విలయాంతకు నాక్ళతి భీము(దేచి దు 

ర్థాంతపరాక్రమస్సురణం దాంకి నరేంద్రతనూజు శల్యు న 

త్యంతరయంబునం బటుశరావలి నొంచిన నీదుసైనికుల్‌ 

సెంతలఈ జేర రైరి బలు సింగము( గన్న గజంబులట్ల యై 235 
ప్రతిపదార్థం: అంతకున్‌= కొంతసేపటికి; సేద+తేజి= స్పృహ వచ్చి; భీముండు; విలయ+అంతకు+ఆకృతిన్‌= ప్రళయ 
కాలమునందలి యముని రూపంతో; ఏచి= విజృంభించి; దుర్దాంత+పరాక్రమ+స్సురణన్‌= ఎదుర్కొనుటకు వీలులేని శౌర్య 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 233 


ప్రకటనతో; నరేంద్ర తనూజున్‌= రాజకుమారుడైన; శల్యున్‌= శల్యుడిని (మ(ద్రరాజును); అతి+అంత+రయంబునన్‌= మిక్కిలి 
వేగంతో; పటు+శర+ఆవలిన్‌= మిక్కుటమగు అమ్ముల సముదాయంతో; నొంచినన్‌= నొప్పించగా; నీదు+సైనికుల్‌= నీ భటులు; 
బలు+సింగమున్‌= బలముగల సింహాన్ని; కన్న= చూచిన; గజంబులు+అట్ట+ఐ= ఏనుగుల వలె అయి; చెంతలన్‌+చేరరు+ఐరి= 
చేరువకు చేరలేకసోయారు. 


తాత్పర్యం: కొంతసేపటికి భీముడు మూర్చనుండి తేరుకొన్నాడు. తేరుకొని, ప్రళయకాలమందలి యముడివలె 
విజృంభించి, మిక్కిలి వేగంగా, పరాక్రమం (ప్రకటించి శల్యుడిని మార్కొని ఆతడిపై బాణవర్షం కురిపించాడు. 
నీ సైనికులు భీముడి ధాటికి జంకి, సింహాన్ని చూచిన ఏనుగుల వలె అతడి సమీపానికి వెళ్ళటానికి జంకారు. 


విశేషం: అలం: ఉపమ. (ప్రాచీన భారతీయ సారస్వతంలో సింహం ఏనుగును సంహరించగల శక్తి గలదని వర్షింపబడింది. ఈ 
వర్లన ఒక కవి సమయంగా పరిణమించింది. అయితే వాస్తవజగత్తులో సింహానికి - ఏనుగును చంపే శక్తి లేదని తేలిపోయింది. 


వ. అప్ప డపరాహ్హం బయ్యె దత్సమయంబున భవత్సూనులు సేనాపతి సుషేణ జలసంధ సులోచనులు భీమ 
భీమరథ భీమబాహు దుష్ప్రధర్ష దుర్ముఖులును వివిత్సు వికటోగ్రాలోలు పసములు నీ పదునలువురు 
బహుశరంబు లడరించుచు నతనిం బొదివిన నజ్జరాసంధమర్దనుండు ఘనశార్జూలంబు బాలమృగంబులం 
గని కవియు చందంబున నెదుర్కొని సేనాపతి శిరంబు భల్లంబునం ద్రుంచి బాణ త్రయంబున జలసంధు 
నంతకాలయంబున కనిచి సుషేణువక్షస్‌స్టలంబున వలు(దనారసంబు నాటించి పడవైచి భీమబాహు 
నస్రపంచకంబునం జంపి యుగ్రునుత్తమాంగంబు వెడందవాతియమ్మునం గుండలమ్ములతో. గూల్లి భీమ 
భీమరథుల నొక్కుమ్మడిం బెక్కమ్ములం గూల నేసి నగుచు మిక్కుటమ్మగు నాలుగమ్ముల సులోచనుం గీ 
టడంగించిన. 236 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; అపర+అహ్హంబు+ అయ్యెన్‌= సాయంకాలం అయింది, తద్‌+సమయంబునన్‌= 
ఆ సమయంలో; భవత్‌+సూనులు= నీ కొడుకులు; సేనాపతి సుషేణ జలసంధ సులోచనులు= భీమ, భీమరథ, భీమబాహు, 
దుష్రుదర్ష దుర్ముఖులును; ఈ+పదునలువురు= ఈ పధ్నాలుగు మంది; బహు+శరంబులు= పెక్కుబాణాలు; అడరించుచున్‌= 
ప్రయోగించుతూ; అతనిన్‌+పొదివినన్‌= అతడిని (భీముడిని) కవియగా; ఆ+జరాసంధ+మర్హనుండు= ఆ జరాసంధుని 
సంహరించినవాడు, భీముడు; ఘన+శార్జూలంబు= గొప్ప పెద్ద పులి; బాల మృగంబులన్‌+కని= చిన్న లేడిపిల్లలను చూచి; 
కవియు+చందంబునన్‌= మీద పడునట్టుగా; ఎదుర్కొని; సేనాపతి+శిరంబు= సేనాపతియను పేరుగల వాని తల; భల్లంబునన్‌= 
ఈటె బాణంతో; త్రుంచి= ఖండించి; బాణత్రయంబునన్‌= మూడు బాణాలతో; జలసంధున్‌= జలసంధుడు అనుపేరు గలవానిని; 
అంతక+ఆలయంబునకున్‌= యముని గృహానికి; అనిచి= పంపి; సుషేణు+వక్షస్‌+స్థలంబునన్‌= సుషేణుని యొక్క ఉరమున; 
వలు(ద+నారసంబు= పొడుగు పాటి బాణం; నాటించి= గ్రుచ్చుకొనునట్లు చేసి; పడవైచి= కూల్చి; భీమబాహున్‌= భీమబాహుడు 
అను పేరు గలవాని; అ స్రపంచకంబునన్‌= అయిదు బాణాలతో; చంపి; ఉ(గు+ఉత్తమ+అంగంబు= ఉ(గుడు అనువాని తల; 
వెడంద+వాతి+అమ్మునన్‌= విశాలమగు నోరుగల బాణంతో; కుండలమ్ములతోన్‌= కుండలాలతోపాటు; కూల్చి= సంహరించి; 
భీమ, భీమరథులన్‌= భీముడు, భీమరథుడు అను పేరుగల వారిని; ఒక్కుమ్మడిన్‌= ఏకంగా; పెక్కు+అమ్ములన్‌= పలుబాణాలతో; 
కూలన్‌+ఏసి= చంపి; నగుచున్‌= నవ్వుచు; మిక్కుటమ్ము+అగు+అ= గొప్పవి అయిన; నాలుగు+అమ్ములన్‌= నాలుగు బాణాలతో; 
సులోచనున్‌= సులోచనుడు అనువానిని; గీటు+అడంగించినన్‌= సంహరించగా. 


తాత్సర్యం: అప్పుడు అపరాహ్ల సమయం అయింది. ఆ సమయంలో నీ కొడుకులుపదునాలుగు మంది 1. సేనాపతి, 
2. సుషేణుడు, 3. జలసంధుడు, 4. సులోచనుడు, 5. భీముడు, 6. భీమరథుడు, 7. భీమబాహుడు, 8. దుష్రుధర్షుడు, 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


9. దుర్ముఖుడు, 10. వివిత్సుడు, 11. వికటుడు, 12 . ఉగ్రుడు, 13. ఆలోలుపుడు, 14. సముడు అనే వారలు 
పెక్కుబాణాలు భీమునిపై ప్రయోగిస్తూ అతడిని చుట్టుముట్టారు. అంతట జలసంధుడిని సంహరించిన భీముడు, 
చిన్న లేడిపిల్లల గుంపుపై బడిన పెద్దపులి వలె వారిని అందరినీ ఎదుర్కొన్నాడు. సేనాపతి తల ఒక ఈటె బాణంతో 
ఖండించాడు. జలసంధుడిని మూడుబాణాలు ప్రయోగించి సంహరించాడు. పొడుగు బాణంతో సుషేణుడి ఉరము 
చీల్చాడు. అయిదు బాణాలతో భీమబాహుడిని చంపాడు. కుండలాలతో మెరిసిపోయే ఉ(గ్రుడి శిరస్సును విశాలమగు 
నోరుగల ఒక బాణంతో కూల్చాడు. పలు బాణాలు ప్రయోగించి భీముడిని, భీమరథుడిని, చంపాడు. అట్టే గొప్ప 
బాణాలతో సులోచనుడిని వధించాడు. 


క. పెఅవార లధికభీతిన్‌ । విటిగి చనిరి భీష్ముం డేచి వీరరథికు లం 
దజంజూచి రాచకొడుకుల | నజుమాడెడు భీము. డిట్లు నడుకం దగునే?” 237 


ప్రతిపదార్థం: పెణవారలు= ఇతరులు; అధికభీతిన్‌= మిక్కుటమగు భయముతో; విజిగి+చనిరి= ఓడిపోయి పారిపోయారు; 
భీష్ముండు+ఏచి= భీష్ముడు విజృంభించి; వీర+రథికులు+అందజన్‌+చూచి= శూరులైన రథికులలో శ్రేష్టులను అందరను చూచి; 
భీముండు+ఇట్టు= భీముడు ఈ విధంగా; రాచకొడుకులన్‌= రాజపుత్రులను; నణుమాడెడున్‌= నశింపచేస్తున్నాడు; 
నడు(కన్‌+తగును+ఏ?= మీరు కంపించదగునా? 

తాత్సర్యం: భీముడు దుర్యోధనుడి తమ్ములైన రాజపుత్రులను ఆ విధంగా సంహరించటంచేత - ఇతరులు భయపడి 
పారిపోయారు. సేనాపతియైన భీష్ముడు ముందరకు వచ్చి ‘భీముడు రాజపుత్రులను సంహరిస్తూ ఉండగా, రథికులు 
భయపడి పారిపోవటం న్యాయమా?" 


నిశేషం: అలం: ఉపమ. 
వ. అని పురికొల్పికొని తొడరునట్టియెడ. 238 
ప్రతిపదార్థం: అని= పలికి; పురికొల్పికొని= ఉత్సాహం కల్పించి; తొడరు+అట్టి+ఎడన్‌= మార్కొనే సమయంలో. 


తాత్సర్యం: అని సేనలోని వీరులకు ఉత్సాహవాక్యాలు పలికి, సైన్యాన్ని కూడగట్టుకొని ఎదిరించే సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. మిగిలి పవమానసుతుపై । భగదత్తుడు మత్తగజము( బటిపి యతని నా 

శుగములఈ. బొదవిన నమ్మెయి । మొగిళులు రవి బొదువు దర్పముం దల(పించెన్‌. 239 
ప్రతిపదార్థం: మిగిలి= అతిశయించి; పవమాన+సుతుపైన్‌= వాయునందనునిపై(భీమునిపై); భగదత్తుడు; మత్త+గజమున్‌= 
మదించిన ఏనుగును; పజపి= తోలి; అతనిన్‌= భీముని, ఆశుగములన్‌= బాణాలతో; పొదివినన్‌= (క్రమ్మిన; ఆ+మెయిన్‌= ఆ 
రీతి; మొగిళులు= మేఘాలు; రవిన్‌= సూర్యుని; పొదువు+దర్సమున్‌= కప్పివేయు ఆటోపమును; తలడించెన్‌= స్మరింపచేసింది. 
తాత్సర్యం: భగదత్తుడు భీముడిపై తన మదపుటేనుగును తోలి, బాణాలతో అతడిని ముంచెత్తాడు. ఆ సన్నివేశం 
మబ్బులు (ప్రకాశించే సూర్యుడిని కప్పివేసే విధాన్ని తలపించింది. 
విశేషం: అలం: ఉపమ. 1.భీముడు - సూర్యుడివలె ప్రకాశించాడు. అయితే - ఎంతటి సూర్యుడినయినా మబ్బులు (క్రమ్మి 
సూర్యరశ్మి ప్రసరించకుండా చేయగలవు. అనగా సూర్యరశ్మి తగ్గదు గాని - తగ్గినట్టుగా సైకి కనిపిస్తుంది. 


భీష్మపర్వము న్‌ ద్వితీయాశ్వాసము 235 


2. ఏనుగులను మార్కొనటంలో భీముడు సుప్రసిద్దుడు. ఏనుగులను రణరంగంలో నడిపించటంలో అనుభవజ్ఞుడు 
అయిన వృద్దవీరుడు భగదత్తుడు. (భగదత్తుడి ఏనుగు పేరు సుప్రతీకం. కురుక్షేత్ర సంగ్రామంలో సుప్రతీకం నిర్వహించిన 
భూమిక చిరస్మరణీయం. భగదత్తుడికి సుప్రతీకానికి గల అవినాభావ సంబంధం మహాభారత పఠితలకు మరవరానట్టిది. 
చిట్టచివరకు భగదత్తుడి సుప్రతీకాన్ని అర్జునుడు సంహరిస్తాడు.) 

చ. కని యభిమన్యుముఖ్యు లవికంపితవృత్తి( గడంగి యేసినం 
దనువున నెల్ల రక్తజలధారలు గ్రమ్మంగ వారణేంద్రు( డే 
పున సెలయేటు లొక్కమొగి బోరన౦ బెక్కడరంగ లీల గై 
కొని ఘనకేళి సల్పు నడగొండగతిన్‌ సముదగ్రమూర్తి యై. 240 


ప్రతిపదార్థం: కని= చూచి (భగదత్తుడు - ఏనుగును భీముడిపైకి తోలటం చూచి); అభిమన్యు+ముఖ్యులు= అభిమన్యుడు 
మొదలైనవారు; న+వికంపిత వృత్తిన్‌= చలింపనట్టి నిలకడగల పరాక్రమంతో; కడంగి= పూని; ఏసినన్‌= బాణాలు ప్రయోగింపగా; 
వారణ+ఇం(ద్రు(డు= ఏనుగులలో శ్రేష్టమైన సుప్రతీకం; తనువునన్‌+ఎల్లన్‌= శరీరము నందు అంతటా; రక్త జల ధారలు= నెత్తుటి 
ప్రవాహాలు; ఒక్క మొగిన్‌= ఒకే విధంగా, ఆగని ధారగా; క్రమ్మ(గన్‌= వ్యాపింపగా; ఏపునన్‌= మిక్కుటముగా; సెల+ఏణులు= 
కొండవాగులు; బోరనన్‌= వేగంగా; పెక్కు+అడరంగన్‌ లీలన్‌= మిక్కుటముగా అతిశయించే రీతిగా; కైకొని= పూని; 
ఘన+కేళి+సల్పు= గొప్ప వినోద విహారం చేసే; నడ+కొండ+గతిన్‌= నడిచేటటుంటి పర్వతం వలె+ సమ్‌+ఉద(గ్ర+మూర్తి+ఐ= 
మిక్కిలి భయంకరమైన ఆకృతిగలదియై. 


తాత్సర్యం: అభిమన్యుడు మున్నగు వీరులు భగదత్తుడి ఏనుగుపై బాణాలు ప్రయోగించారు. భగదత్తుడి ఏనుగు శరీరంపై 
రక్త ధారలు ప్రవహించాయి. ఆ ఏనుగు - సెలయేళ్ళు స్రవించే నడకొండవలె మిక్కిలి భయంకరంగా భాసించింది. 


నిశేషం: అలం: ఉపమ. 
క. కవిసి బలము జంప(గ బాం । డవ యోధులు నిల్వరించుటకు. జాలక టి 
చ్చ వడిన గని పెల్లుగ6 గౌ । రవ సైన్యము లడరె నుద్దురస్పురణమెయిన్‌. 241 


ప్రతిపదార్థం: కవిసి= మార్కొని; బలమున్‌+చంప(గన్‌= సేనను సంహరింపగా; పాండవ యోధులు= పాండవుల పక్షములోని 
వీరులు; నిల్వరించుటకున్‌+చాలక= ఆపుటకు శక్యముగాక; టిచ్చ+పడినన్‌= 'మ్రాన్సడగా; కని= చూచి; పెల్టుగన్‌= మిక్కుటముగా; 
ఉద్దుర స్ఫురణ మెయిన్‌= భయంకరత్వం భాసించునట్టుగా; కౌరవ+సైన్యములు= కౌరవుల సేనలు; అడరెన్‌= విజృంభించాయి. 


తాత్సర్యం: భగదత్తుడి ఏనుగు మార్కొని పాండవసేనలను చంపివేసింది. దానిని ఆపుటకు శక్యం కాక 
పాండవసేనలు ('మాన్సడగా చూచి భయంకరస్సురణ భాసించేటట్లు కౌరవసేనలు విజృంభించాయి. 


తే. అప్ప డుబ్బి దుర్యోధను. డతిరయమునం । దేరు వటిపించి మారుతి( దెగువతోడం 
గదిసి బలునారసంబు వక్షమున నాట । నొల్లం బోవుచు సిడ మత. డూంత గొనియె. 242 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు= దుర్యోధనుడు; అతి+రయమునన్‌= మిక్కిలి వేగంతో, తేరు= 
రథం; పజపించి= (త్రోలి; మారుతిన్‌= భీముడిని; తెగువతోడన్‌= సాహసంతో; కదిసి= మార్కొని; బలు+నారసంబు= పెద్దబాణం; 
వక్షమునన్‌= ఉరమున; నాటన్‌= (గ్రుచ్చగా; ఒల్లన్‌+పోవుచు= (వ్రాలి పడిపోతూ; సిడము= జెండా(కొయ్య); అతండు= భీముడు; 
ఊంత+కొనియెన్‌= ఆధారంగా చేసికొన్నాడు. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు తన రథం తోలించి, భీముడిని మార్కొని, పెనుబాణాన్ని అతని 
ఉరమున నాటాడు. భీముడు ఆ ధాటికి తట్టుకోలేక జెండా కొయ్యను ఆధారంగా చేసికొనవలసి వచ్చింది. 


విశేషం: 1.భీముడు దుర్యోధనుడి బాణఘాతానికి తట్టుకోలేక జెండా కొయ్యను ఆధారంగా చేసికొని రథంమీద కూలబడిపోయాడు. 
తండ్రి దెబ్బతినటం చూచి - కొడుకైన ఘటోత్కచుడు కౌరవసేనను మార్కొని విజృంభించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో వీరుల 
అసాధారణ విజృంభణకు మానసిక హేతువులు తిక్కన చక్కగా నిరూపించాడు. తిక్కన - గొప్ప మనో ధర్మ పరిజ్ఞాత. 
వ. అయ్యవసరంబున. 243 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 

ఘటోత్కచుండు మూయాబలంబున( గౌరనసేనపై విజృంభించుట (సం. 6-68-40) 


క మనసేన పేరి పెల్లా। ర్లినం జూచి ఘటోత్కచుండు సెలంగి జనకుం జే 
కొని 'యిది మాయ ఘటింప(గ । ననురూపం బైన వేళి యని తలంచి వెసన్‌. 244 


ప్రతిపదార్థం: మన+సేన= కౌరవ సైన్యం; పేర్చి= అతిశయించి; పెల్లు+ఆర్బినన్‌= పెద్దకేకలు వేయటం(సింహనాదాలు చేయటం); 
చూచి; ఘటోత్కచుండు; చెలంగి+జనకున్‌+చేకొని= పూని,తం్రిని చేరి; ఇది= ఈ సమయం; మాయ+ఘటింప(గన్‌= విభ్రాంతిని 
కల్పించటానికి; అనురూపంబు+ఐన+వేళ= తగిన సమయం; అని తలంచి; వెసన్‌= వేగంగా. 


తాత్సర్యం: కౌరవసేన విజయగర్వంతో సింహనాదాలు చేసింది. ఘటోత్కచుడు వెంటనే తండ్రియైన భీముడిని 
చేరాడు. “ఇది 'మాయి చేసి - కౌరవసేనలను ఓడించటానికి తగిన సమయం” అని అతడు తలపోశాడు. 


నిశేషం: 1. ఘటోత్కచుడు - హిడింబ అనే రాక్షస వనితకు భీముడి వలన పుట్టిన కొడుకు. రాక్షసులు మాయాఘటన విశారదులు. 
2. మాయ= లేనిది ఉన్నట్టుగా భ్రాంతిని కలుగజేయటం 


వ. కైలాస శైలాకారంబును జతుర్దంతసారోదారంబును నుద్దామ గమన దుర్వారంబును నగు వారణంబు నెక్కి 
వజ్రిజ్వాలాభీల బాహుదండుం డగుచు నయనసహస్రం బొప్ప నప్పాండవులకుం దోడుపడ నైరావణారూఢుండై 
యింద్రుండు చనుదెంచె ననుబుద్ది వైరులకుం బుట్టునట్టుగా నంజనవామనాది దిగ్గజంబు లెట్టెట్టివి యని 
వినంబడు నాభంగి మత్తేభంబుల నెక్కితక్కటి దిక్సాలురపోలికం దోడిదానవులు గెలంకుల నేతేరం గురుపతిపై 
దో(తెంచి యతని కడ్డుపడుభగదత్తుదంతిం బొదివి. 245 


ప్రతిపదార్థం: కైలాస+శైల+ఆకారంబును= కైలాసపర్వతము వంటి రూపం కలిగినట్టిదియు; చతుః+దంత, సార+ఉదారంబును= 
నాలుగు దంతాల బలంతో గొప్పది అయినట్టిదియు; ఉద్దామ గమన+దుస్‌+వారంబును= గొప్పదైన నడక చేత అడ్డగించుటకు 
వీలుకానట్టిదయును; అగు= అయిన; వారణంబున్‌+ఎక్కి= ఏనుగును అధిరోహించి; వజ్ర జ్వాలా+ఆభీల బాహు దండుండు+ 
అగుచున్‌= వజ్రపు జ్యాలలవలె భయంకరమైన పెక్కుదండములు గలవాడు అవుతూ; నయన+సహస్రంబు+ఒప్పున్‌= వేయి 
కన్నులు విరాజిల్లగా; ఆ+పాండవులకున్‌; తోడుపడన్‌= సాయం చేయటానికి; ఐరావణ+ఆరూఢుండు+ఐ= ఐరావతము అను 
పేరుగల ఏనుగును ఎక్కినవాడై; ఇంద్రుండు; చనుదెంచెన్‌= వచ్చెను; అను+బుద్ది= అను అభిప్రాయం; వైరులకున్‌= శత్రువులకు; 
పుట్టునట్టు; అంజన - వామన+ఆది+దిక్‌+గజంబులు= అంజనము- వామనము మున్నగు దిగ్గజాలు; ఎట్టు+ ఎట్టివి+ అని+వినన్‌+ 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 237 


పడున్‌+ఆ+భంగిన్‌= ఏ రీతిగా ఉంటాయని వింటామో ఆ రీతిగా ఉన్న; మత్త+ఇభంబులన్‌= మదపుటేనుగులను; ఎక్కి; 
తక్కటి= మిగిలిన; దిక్‌+పాలుర+పోలికన్‌= దిక్కులు పరిపాలించే వారి ఆకారముతో; దానవులు= రాక్షసులు; కెలంకులన్‌= 
పార్ట్యములందు; ఏతేరన్‌= రాగా; కురుపతిపైన్‌= కురురాజైన దుర్యోధనునిపై; తోంతెంచి= వచ్చి మార్కొని; అతనికిన్‌+అడ్డుపడు= 
దుర్యోధనుడికి; తనకు మధ్యగా వచ్చే; భగదత్తు+ దంతిన్‌= భగదత్తుడి ఏనుగును; పొదివి= మార్కొని. 


తాత్పర్యం: కైలాసపర్వతం వంటి ఆకారంతోనూ, నాలుగు దంతాలతోనూ, నిలువరించటానికి వీలుగాని గొప్పనడక 
తోనూ ఉన్న ఏనుగునెక్కి వజ్రజ్యాలలవలె భయంకరములైన భుజదండములు కలవాడై, వేయికండ్లతో 
విరాజిల్లుతూ, పాండవులకు సాయపడటానికి ఐరావతదిగ్గజాన్ని ఎక్కి ఇంద్రుడే వచ్చాడేమో అన్న అభిప్రాయం 
కౌరవులకు కలిగేటట్టు ఘటోత్కచుడు వచ్చాడు. అంజనము, వామనము మొదలైన దిగ్గజాలు ఎట్లా వుంటాయో 
అట్లాంటి మదగజాలనెక్కి ఇంద్రుని వెంట తక్కిన దిక్సాలకులలాగా తన తోటి రాక్షసులు ఇరువైపులరాగా అతడు 
దుర్యోధనుని పైకి వచ్చాడు. అతడు దుర్యోధనునికి అడ్డుపడే భగదత్తుడి ఏనుగును ఆక్రమించి (తరువాతి పద్యంతో 
అన్వయం) 


విశేషం: అలం: ఉపమ. 1. ఐరావతం - ఇంద్రుడి తెల్ల ఏనుగు. 2. దిగ్గజములు: ఎనిమిది అవి: ఐరావతము, పుండరీకము, 
వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము. 


క అమ్ముల నేనుంగు కొమ్ముల । నమ్మత్తగజమ్ము నొంచి యభిముథటి మనసై 
న్యమ్మెల్లం జదియం బఅిచె భ । యమ్మున మొగతిరిగి దిక్కు లద్రువ నొటిలుచున్‌. 246 


ప్రతిపదార్థం: అమ్ములన్‌= బాణాలతో; ఏను(గు+కొమ్ములన్‌= ఏనుగు దంతాలతో; ఆ+మత్త+గజమ్మున్‌+నొంచి= ఆ 
మదపు టేనుగును లొంగదీసికొని; అటిముటిన్‌= వేగంగా; మన+సైన్యమ్ము+ఎల్లన్‌= మన(కౌరవ) సైన్యం అంతా; చదియన్‌= 
నలగగా; భయమ్మునన్‌= భీతితో; దిక్కులు; అ(ద్రువన్‌= అదరగా; మొగతిరిగి= వెనుదీసి; ఒజలుచున్‌= అరుస్తూ; పజచెన్‌= 
పారిపోయినది. 


తాత్సర్యం: ఘటోత్కచుడు బాణాలతో, తన ఏనుగు దంతాలతో, భగదత్తుడి మదపుటేన్లును నొప్పించాడు. మన 
సైన్యం నలిగిపోగా అది భయంతో దిక్కులు అదిరేటట్టు అరుస్తూ పారిపోయేటట్టు తరిమాడు. 


విశేషం: ఈ కంద పద్యంలో “అద్రువి నగణమే. తెలుగు ఛందస్సులోని విశేషం ఇది. 'ద్రు' తేల్చి పలకాలి. దీనికి శిథిల ద్విత్వం' 
అని పేరు. 


వ. ఇ ట్లాభీలంబుగా భగదత్తుశుండాలంబు. దోలి యురవడించి. 247 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆభీలంబుగాన్‌= భయంకరముగా; భగదత్తు+ శుండాలంబున్‌= భగదత్తుని ఏనుగును; తోలి= 
పోవునట్టుచేసి; ఉరవడించి= విజృంభించి. 


తాత్పర్యం: పై విధంగా భగదత్తుడి మత్తేభాన్ని ఘటోత్కచుడు పారద్రోలి, ఉత్సహించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క దనుజపతి యేచి దుర్యో । ధనుదెస కడరుటయు. దత్పితామహు. డాచా 
ర్యున కిట్లను. హైడింబు(డు | దనమాయా గర్వమున నుదగ్రుం డయ్యెన్‌. 248 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దనుజపతి= రాక్షసరాజు(ఘటోత్కచుడు); ఏచి= విజృంభించి; దుర్యోధను+దెసకున్‌= దుర్యోధనుని వైపునకు; 
అడరుటయున్‌= ఉత్సహించుటతో; తద్‌+పితామహు(డు= అతడి తాత(భీష్ముడు); ఆచార్యునకున్‌+ఇట్టు+అనున్‌= ద్రోణుడితో 
ఈ విధంగా అన్నాడు; హైడింబు(డు= హిడింబ కొడుకు(ఘటోత్కచుడు); తన మాయా గర్వమునన్‌= ఇతరులకు (భ్రాంతిని 
కొలిపే తన శక్తిచేత; ఉద(గ్రుండు+అయ్యెన్‌= భయం కలిగించేవాడు అయ్యాడు. 


తాత్సర్యం: ఘటోత్కచుడు విజృంభించి దుర్యోధనుడి వైపు తన దృష్టి ఉత్సాహంతో సారించాడు. భీష్ముడు 
(ద్రోణుడితో ఈ విధంగా చెప్పాడు. “హిడింబ కొడుకు మాయా యుద్ద విశారదుడు కావున గర్వించి ఇతరులకు 
భయోత్సాతం కలిగిస్తున్నాడు.' 
నిశేషం: 1. ఆచార్యుడు అనగా గురువు అని అర్థం. మహాభారతంలో ఆచార్యశబ్దం ద్రోణరూఢం అయింది. [ద్రోణుడు కురుపాండవ 
రాజ పుత్రులకు ధనుర్విద్యాగురువు కాబట్టి. 
క _ భగదత్తు నెగిచి కౌరవ । జగతీశ్వరుమీ(ద( గవిసె సరభసవృత్తిం 

దగ నడ్డపడక తడయుట । మగ(టిమియే? పొదువవలయు మనుజాశనునిన్‌. 249 


ప్రతిపదార్థం: భగదత్తున్‌+ఎగిచి= భగదత్తుని తరిమివేసి; కౌరవ+జగత్‌+ ఈశ్యరుమీ(దన్‌= కౌరవ రాజుమీద(దుర్యోధనునిపై); 
సరభస+వృత్తిన్‌= ఆటోపముతో;(ఘటోత్కచుడు);కవిసెన్‌= మార్కొన్నాడు; తగన్‌= సరిగా(యథోచితముగా); అడ్డపడక+తడయుట= 
అడ్డుకోకుండా ఆలసించటం; మగంటిమి+ఏ?= పౌరుషమా?; మనుజ+అశనునిన్‌= మనుష్యులను తినేవానిని, రాక్షసుని, 
ఘటోత్కచుని; పొదువన్‌ వలయున్‌= మార్కొనవలెను. 


తాత్సర్యం: భగదత్తుని పారద్రోలి, ఈ ఘటోత్కచుడు - కౌరవరాజు అయిన దుర్యోధనుడిపైకి లంఘించాడు 
గర్వంతో. ఈ రాక్షసుడి విజృంభణ అరికట్టకపోవటం పౌరుషంకాదు. ఈ ఘటోత్కచుడి విజృంభణం ఆపివేయాలి. 


చ. తలం కెడువా(డు గాడు భగదత్తుడు భీమతనూజుతోడ ని 
ట్టలముగ( బోర6 జాలు నకటా కరి యోరువదేమి సేయు? వి 
చ్చలవిడి భూవిభుం గవిసె సామజమున్‌ వెసనేయుం డంచు జో 
దులకును జేయి వీచి మును దోలె నతండు రథంబు బల్విడిన్‌. 250 


ప్రతిపదార్థం: భగదత్తుండు= భగదత్తుడు; తలశెడువా(డు కాండు= వెనుతీసెడివాడు కాడు; భీమ+తనూజుతోడన్‌= భీముని 
యొక్క కొడుకుతో= ఘటోత్కచునితో; నిట్టలముగన్‌= అధికముగా; పోరన్‌+చాలున్‌= యుద్దం చేయగలడు; అకటా!= అయ్యో; 
కరి= ఏనుగు; ఓరువదు= ఓర్చుకోలేదు (తట్టుకోలేకపోయింది.); ఏమి+చేయున్‌?= భగదత్తుడు ఏమి చేయగలడు?(ఘటోత్కచుడు); 
భూవిభున్‌= దుర్యోధనుడిని; విచ్చలవిడిన్‌= ఎదురులేకుండగా; కవిసెన్‌= మార్కొన్నాడు; సామజమున్‌= ఏనుగును(ఘటోత్కచుని 
ఏనుగును); ఏయు(డు+అంచున్‌= బాణాలతో కొట్టండి అని; జోదులకును= యోధులకు; మును= ముందు; చేయి+వీచి= 
హస్తము ఊపి; అతండు= భీష్ముడు; బల్విడిన్‌= గొప్ప పరాక్రమంతో - కోపంతో; రథంబు; ; తోలెన్‌= నడపించాడు. 


తాత్సర్యం: భగదత్తుడు మహావీరుడు. ఆతడు ఘటోత్కచుడిని ఓడించగల సమర్ధుడే కాని ఆతడి ఏనుగు 
వెనుకంజ వేసింది. అయ్యో! పాపం అతడేమి చేయగలడు? ఆ అదను చూచుకొని ఘటోత్కచుడు గర్వంతో 
రాజైన దుర్యోధనుడి మోదికే లంఘించాడు. “ఆతడి ఏనుగును ఎదుర్కొనండి' అని భీష్ముడు తన వీరులను 
ఉత్సాహపరిచి రథాన్ని కోపంతో ముందుకు తోలాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 239 


వ. _ ఆచార్యప్రభృతులగు రథికవరులునుం గూడికొని కురుభూపతి కడ్డపడి హిడింబానందనుపై( గ్రందుకొని 
వివిధాస్తంబులు పరంగించి రంత నక్కడ నతనికి( దోడై యుధిష్టిరాది పాండవులును బాంచాలమాత్స క 
ప్రముఖదండనాయకులును బ్రతివీరులపై ననేక విశిఖంబులు గురియ నప్పడు పోరు ఘోరంబయ్యెనందు 
మందాకినీనందనుం డమంద పరాక్రమ క్రీడం గౌంతేయబలంబులం గనుపు గొట్టె నట్టియెడ నా 
ఘటోత్మచుం డుత్కటోద్దామవిక్రమాభిరాముం డగుచు సింహనాదంబు సేయ బృంహితోదాత్తంబు లైన 
తదీయ దంతావళంబులు నలిరే(గి నీ సైన్యంబుల బడలువడం జేసినం గని గాంగేయుండు గుంభసంభవున 
కిట్లనియె. 251 


ప్రతిపదార్థం: ఆచార్య+(ప్రభృతులు+అగు= ద్రోణుడు మున్నగు; రథికవరులునున్‌= రథములపై నెక్కియుద్దం చేసే (శ్రేష్టులగు 
వీరులును; కూడికొని= కలిసికట్టుగా చేరి; కురు+భూపతికిన్‌= కురురాజుకు(దుర్యోధనునకు); అడ్డుపడి= అడ్డంగా నిలిచి(ఘటోత్కచుని 
బారినుండి కాపాడుటకై); హిడింబా+నందనుపైన్‌= హిడింబయొక్క కొడుకుపై(ఘటోత్కచుడిపై); (క్రందుకొని= మూగి; 
వివిధ+అస్త్రంబులు= ఎన్నో విధములైన బాణాలు; పరంగించిరి= (ప్రయోగించారు; అంతన్‌; అక్కడన్‌= అక్కడ (అనగా 
పాండవపక్షంలో); అతనికిన్‌+తోడై= ఘటోత్కచుడికి బాసటగా నిలిచి; యుధిష్టిర+ఆది+పాండవులును= ధర్మరాజు మున్నగు 
పాండవులును; పాంచాల మాత్స్య ప్రముఖ దండనాయకులును= ద్రుపదరాజు-విరాటుడు మున్నగు సేనాపతులూ; ప్రతివీరుల పైన్‌= 
శత్రుయోధులపై; అనేక+విశిఖంబులు= పెక్కుబాణాలు; కురియన్‌= వర్షింపగా; అప్పుడు= ఆ సమయంలో; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= తీవ్రంగా భయంకరంగా సాగింది; అందున్‌= ఆ యుద్దంలో; మందాకినీ+నందనుండు= గంగకొడుకు(భీష్ముడు); 
అమంద+పరా(క్రమక్రీడన్‌= తక్కువకాని మిక్కుటమగు యుద్దం అనే ఆటలో; కౌంతేయ+బలంబులన్‌= పాండవసేనలను; 
కనుపు+కొట్టెన్‌= ఖండించాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ+ఘటోత్కచుండు= ఆ ఘటోత్కచుడు; ఉత్కట+ఉద్దామ+విక్రమ+ 
అభిరాముండు+అగుచున్‌; మిక్కిలి ఎక్కువైన పరా(క్రమంచే అందగించినవాడగుచు; సింహనాదంబు+ చేయన్‌= సింహము 
గర్జించునట్టు పెనుకేకవేయగా; బృంహిత+ఉదాత్తంబులు+ఐన ఘీంకార రావములచే గొప్పవైన; తదీయ+దంతావళంబులు= 
ఆతని(ఘటోత్కచుని) ఏనుగులు; నలిరే.= విజృంభించి; నీ సైన్యంబులన్‌= నీ సేనలను; బడలుపడన్‌+చేసినన్‌= డస్సిపోవునట్టుగా 
చేయగా; కని= చూచి; గాంగేయుండు= భీష్ముడు; కుంభసంభవునకున్‌= (ద్రోణుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు: 


తాత్సర్యం: భీష్ముడు ద్రోణాచార్యుడు మున్నగు రథికులను కలుపుకొని, దుర్యోధనుడికి ఘటోత్కచుడికి మధ్యగా 
చేరాడు. వారు అందరూ ఘటోత్కచుడిపై పెక్కు బాణాలు ప్రయోగించారు. ఇక, అటు పాండవపక్షంలో ధర్మరాజు 
మున్నగు పాండవులు, (ద్రుపదుడు విరాటుడు మున్నగు సేనాపతులు శత్రువులైన కౌరవులపై బాణవర్షం 
కురిపించారు. ఆ విధంగా ఘోరయుద్దం జరిగింది. కౌరవసేనాధిపతి భీష్ముడు పాండవసేనలను చీల్చి చెండాడాడు. 
అప్పుడు ఘటోత్కచుడు సింహనాదం చేసి విజృంభించాడు. ఆతడి కేకకు ఉప్పొంగిన అతడి ఏనుగులు ఘీంకారాలు 
చేసి కౌరవసేనలను చీకాకు పరిచాయి. అప్పుడు భీష్ముడు కౌరవసేనల దీనావస్థను గుర్తించి ద్రోణుడితో ఈ 
విధంగా చెప్పాడు. 


విశేషం: 1. బృంహితము= ఏనుగులు చేసే ఘీంకారానికి బృంహితం అని పేరు. 2. కుంభసంభవుడు : కుంభమునందు జన్మించిన 
వాడు, ద్రోణుడు. శోధన నాళికలలో - శిశువుల ఉత్పత్తి కోసం ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి భవిష్యత్‌ కాలంలో శాస్త్రజ్ఞుల 
పరిశోధన ఈ విషయంపై కొంత (క్రొత్త వెలుగు వెలార్సవచ్చు. 3. తిక్కన పలుచోట్ల - యుద్దాన్ని క్రీడగా కల్పించటం కద్దు. 
ఘోరయుద్దం చేసే ఘటోత్కచుడు - వాస్తవ జగత్తులో రాక్షసస్వరూపుడే ఐనప్పటికి 'పరాక్రమాభిరాముడు'” అని తిక్కన వర్షించాడు. 
'ఘోరి సంగ్రామంలో కూడా తిక్కనకు సౌందర్యస్ఫూర్తి కన్పించటం విశేషం. తిక్కన వర్లననుబట్టి - ఆ మహాకవికి (ప్రత్యక్ష 
రణరంగపరిచయం ఉన్నట్టు గుర్తింపవచ్చు. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఈయనతో రణ మిప్పడు । సేయగ మది గొల్ప దస్తశిఖరికిం జేరెం 
దోయజమిత్రు(డు నే(టికి(। బోయి మనము వత్త మెల్లిప్రొద్దున ననికిన్‌.' 252 


ప్రతిపదార్థం: ఈయనతోన్‌= ఘటోత్కచునితో; రణము= యుద్దం; ఇప్పుడు; చేయంగన్‌; మది+కొల్పదు= మనస్సు 
అంగీకరించటలేదు; తోయజ+మి(త్రుడు= సూర్యుడు (పద్మములకు స్నేహితుడు); అస్తశిఖరికిన్‌+చేరెన్‌= అస్తాద్రికి చేరాడు - 
అస్తమించాడు; మనము; నేంటికిన్‌+పోయి= ఈ దినమునకు వెళ్ళి (యుద్దం విరమించి); ఎల్లి+( ప్రొద్దునన్‌= రేపు ఉదయం; అనికిన్‌= 
యుద్దానికి; వత్తము= తిరిగి వద్దాం. 


తాత్సర్యం: “ఈ ఘటోత్కచుడితో ఇప్పుడు యుద్దం చేయటానికి మనస్సు అంగీకరించటంలేదు. సూర్యుడు 
అస్తమించాడు. నేటికి యుద్దం విరమించి తిరిగి రేపు ఉదయం మనం యుద్దం (ప్రారంభిద్దాం. 


విశేషం: భీష్ముడు యుద్దం చాలించటంలో ఆంతర్యం ఉంది. మొదటిది తాత్కాలికంగా ఓటమి నుండి కౌరవసేనను 
తప్పించవచ్చును. సాయంసమయానికి యుద్దవిరమణ చేయాలనే ఒప్పందం ఉభయపక్షాలు అంగీకరించినట్టిదే కదా! ఇక 
రెండవ ఆంతర్యం - సూర్యాస్తమయం తరువాత రాక్షసులకు బలం ఎక్కువౌతుంది. అందుకని వారికి నిశాచరులనే పేరు 
వచ్చింది. 
ఆ. అనిన నట్లకాక యని ధనురాచార్యు.। డప్ప డాత్మపక్షమైన రథిక 

కోటి కెఖు6గ6 జెప్పికొని యని సేయుట । నిలిపి తివియ( బంచె బలము నెల్ల. 253 
ప్రతిపదార్థం: అనినన్‌= అని(భీష్ముడు) చెప్పగా; అట్లు: అ+కాక+అని= సరే అటులే జరుగుగాక అని; ధనుః+ఆచార్యు(డు= 
ధనురాచార్యుడు(ద్రోణుడు); ఆత్మ+పక్షము+ఐన= తన పక్షమునకు చెందిన; రథిక+కోటికిన్‌= వీరులకు; ఎటు(గన్‌+చెప్పికొని= 
తెలియచేసి; అని+చేయుట= యుద్దం చేయటం; నిలిపి; బలమున్‌+ఎల్లన్‌= సేనను అంతటినీ; తివియన్‌+పంచెన్‌= వెనుకకు 
మరలుటకు ఆజ్ఞాపించాడు. 
తాత్సర్యం: భీష్ముని ప్రతిపాదనను (ద్రోణుడు అంగీకరించి కౌరవపక్షంలోని వీరులను అందరినీ యుద్దం నిలుపుదల 
చేయుమని ఆజ్ఞాపించాడు. 


వ. ఇవ్విధంబున. 254 
ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క. కౌరవ బలములు దిరిగిన । భేరీ శంఖాది తూర్య భీషణరావో 
దారపటు సింహనాద । స్పారవిలాసంబు లయ్యె( బాండవ బలముల్‌. 255 


ప్రతిపదార్థం: కౌరవ+బలములు= కౌరవసేనలు; తిరిగినన్‌= తిరోగమించగా(వెనుకకు మరలగా); పాండవ+బలముల్‌= 
పాండవులసేనలు; భేరీ శంఖ+ఆది+తూర్య భీషణ+ఆరావ+ఉదార+పటు సింహనాద స్సార విలాసంబులు+అయ్యెన్‌= భేరులు 
శంఖములు మొదలైన జంత్రవాద్యనాదాలతో, భయంకర నాదాలతో, గొప్పవైన పెక్కు సింహనాదాలతో వ్యాపించిన ఉత్సాహంతో 
ఉప్పొంగినట్టివి అయ్యాయి. 


తాత్సర్యం: కారవసేనలు యుద్దం విరమించి వెనుకంజ వేయగా పాండవసేనలు సంతోష తన్మయత్వంలో మునిగి, 
భేరులు, శంఖాలు మొదలగు వాద్య నినాదాలలో చెలరేగిన సింహనాదాలతో ఉత్సాహం (ప్రకటించాయి. 


భీష్మపర్వము 5 ద్వితీయాశ్వాసము 241 


తే. చిన్న(బోయి నీకొడుకులు సేయంగలుగు । దొరలు విడిదల కరిగిరి పర6ంగభీమ 
సేనుకొడుకు నగ్గించుచు. జెలంగి వారు । చెన్ను సొంపారం జని రాత్మశిబిరములకు.' 256 


ప్రతిపదార్థం: నీ కొడుకులు= నీ పుత్రులు(దుర్యోధనుడు మున్నగువారు); చిన్నంబోయి= దీనత్వం చెంది; 
చేయగలుగు+దొరలు= సమర్దులైన ప్రభువులు; విడిదలకున్‌= తమ నివాస స్థలాలకు; అరిగిరి= వెళ్ళారు; పరంగన్‌= 
ఒప్పునట్టుగ; భీమసేను+కొడుకున్‌= భీముడి పుత్రుడగు ఫఘటోత్కచుడిని; అగ్గించుచున్‌= (ప్రశంసిస్తూ; చెలంగి= 
ఉత్సహించి; వారు= పాండవుల సేనలు; చెన్ను+సాంపారన్‌= అందం అతిశయించేటట్టు; ఆత్మ+శిబిరములకున్‌= తమ 
విడిదులకు; చనిరి= వెళ్ళారు; 


తాత్పర్యం: నీ కొడుకులు చిన్నబోయి తమ విడిదులకు వీరులతో కలిసి వెళ్ళిపోయారు. ఘటోత్కచుడిని ప్రశంసిస్తూ 
పాండవ సేనలు తమ తమ శిబిరాలకు వెళ్ళాయి. 


వ. అని యిట్లు నాలవనాండు ధార్తరాష్తులు దూలపోవుట సెప్పిన విని సంజయునకు నాంబికేయుం 
డిట్లనియె. 257 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; నాలవనాండు= నాలుగవరోజున; ధార్తరాష్టులు= ధృతరాష్ట్రుని కొడుకులు; 
తూలపోవుట= చిన్నపోవటం; చెప్పినన్‌+విని; సంజయునకున్‌; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 
తాత్పర్యం: అని నాలుగవ దినం జరిగిన యుద్ద వృత్తాంతం చెప్పిన సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ రీతిగా 
అన్నాడు. 


చ. 'అనితల నీవు పాండుతనయావలి కెప్పడు మేలుచేయు నా 
తనయులకుం బరాక్రమము తక్కునయుం బ్రకటింప విందు; భీ 
ష్ముని గురు శల్యు( దక్కు(గల శూరుల నెల్లను వారు సీరికిం 
గొన కిటు లింతవా రగుటకుం గత మెయ్యది? నాకు. జెప్పమా.” 258 


ప్రతిపదార్థం: అని+తలన్‌= రణరంగంలో; నీవు= ఓ సంజయా! నీవు; పాండు+తనయ+ఆవలికిన్‌= పాండురాజు 
కొడుకుల సముదాయానికి, ఎప్పుడున్‌; మేలు= ఆధిక్యం; చేయున్‌= కలిగించటం; నా తనయులకున్‌+పరా[క్రమము+ 
తక్కువయున్‌+(ప్రకటింపన్‌= నా పుత్రులకు శౌర్యలోపమూ వెలువరించటం; విందున్‌= ఆలకిస్తున్నాను; భీష్మునిన్‌ గురున్‌ 
శల్యున్‌= భీష్ముని- (ద్రోణుని-శల్యుని; తక్కున్‌+గల+శూరులను+ఎల్లను= మిగిలిన యోధులను అందరినీ; వారు= 
పాండవులు; మేలుచేయన్‌-మేలుచే(యి) యున్‌= ఆధిక్యమును; చీరికిన్‌ కొనక= లెక్కసేయక; ఇటులు= ఈ విధంగా; 
ఇంతవారు+అగుటకున్‌ = ఇంత గొప్ప వారు కావటానికి; కతము= హేతువు; ఎయ్యది?= ఏది?; నాకున్‌+చెప్పుమా= 
నాకు తెల్లము చేయుము. 


తాత్సర్యం: 'యుద్దరంగంలో నీవు ఎప్పుడూ పాండవుల ఆధిక్యాన్ని, పౌరుష పరాక్రమాలనూ ఎక్కువగా అభివర్ణించి 
చెప్పటం, నా కొడుకులను తక్కువ చేస్తూండటం వింటున్నాను. ఆ పాండవులు భీష్ముడిని, (ద్రోణుడిని, శల్యుడిని 
తక్కుంగల శూరులను ఏ మాత్రం సరకు చేయకుండా విజృంభించటానికి గల కారణం నాకు తేటతెల్లంగా 
తెలియచేయుము. 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అనుటయు నాతం డిట్లను । విను మౌషధగుణము మంత్రవీర్యము మాయా 
జనితసమగ్రోద్దతి గా । దనఘా! నీ కేను మున్న యది యెటి(గింతున్‌. 259 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; ఆతండు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
వినుము; జొషధ+గుణము= మందుల (ప్రభావం; మం(త్ర+వీర్యము= మంత్రాల బలం; మాయా+జనిత+సమ(గ+ఉద్దతి= 
మాయవలన పుట్టిన గొప్పు ఆధిక్యం; కాదు; అనఘా!= పాపరహితుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీకున్‌; ఏను= నేను; మున్ను+అ= 
ముందే; అది; ఎటింగింతున్‌= చెప్పాను. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానం చెప్పాడు. 'పాపరహితుడవైన ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! పాండవుల ఆధిక్యం బొషధాల మహిమ వలన, మంత్రాల బలం వలన ఉద్భవించింది కాదు ఈ 
విషయం నేను ముందుగానే నీకు చెప్పాను. 


విశేషం: అనఘా!= అనేది మర్యాద తెలిపే సంబోధన. దానిని యథాక్షరంగా వాచ్యార్థంలో స్వీకరించనక్కరలేదు. 


ఉ. పాడియు సత్యముం గలరు పాండుతనూజులు నీదుపు త్తు ల 
ప్పాడికి నోడ; రత్తెట(గు పాపము సేయగ జూచితీవు; న 
క్కీడిటు సేయ కే లుడుగు? గెల్వదె ధర్మువు? వారిగెల్పు మీ 
యోడుటయున్‌ ధ్రువంబు విదురోక్తులు వింటిమి గాదె! యేర్చడన్‌. 260 


ప్రతిపదార్థం: పాండు తనూజులు= పాండవులు; పాడియున్‌= న్యాయము; సత్యమున్‌+కలరు= సత్యము కలవారు; 
నీదు+పుత్రులు= నీ కొడుకులు; అ+పాడికిన్‌= ఆ న్యాయానికి; ఓడరు= లోబడరు; ఆ+తెజంగు= ఆ రీతిగా; పాపము చేయంగన్‌ 
చూచితి+-ఈవు= పాపం చేస్తుండగా నీవు చూస్తూ ఊరకున్నావు; ఆ+కీడు= ఆ పాపం; ఇటు+చేయక= ఈ విధంగా చేయక; 
ఏల+ఉడుగున్‌?= ఏ విధంగా ఊరుకుంటుంది?; ధర్మువు= ధర్మం; గెల్వదు+ఎ?= జయింపదా? (జయిస్తుంది); వారి+గెల్పు= 
వారి(పాండవుల) విజయం; మీ+ఓడుటయున్‌= మీరు ఓడిపోవటం; ధ్రువంబు= నిశ్చయం; ఏర్పడన్‌= స్పష్టముగా; విదుర+ఉక్తులు= 
విదురుని మాటలు; వింటిమి+కాదె!= విన్నాము గదా! 


తాత్సర్యం: పాండవులు న్యాయమూ సత్యమూ కల్గినవారు. నీ పుత్రులు న్యాయమునకు లోబడరు. వారు అంతటి 
పాపం చేస్తుంటే నీవు చూస్తూ ఉండినావు. ఆ పాపం ఇట్లా చేయక ఎందుకుంటుంది? ధర్మంజయించదా? 
వారుగెలవడం, మీరు ఓడడం నిశ్చయం. విదురుడిమాటలు స్పష్టంగా విన్నాము గదా? 


క నీయడిగిన భంగిన గాం । గేయు నడిగి నట్లు వారు గెలిచి చనిన యా 
రేయి కురునాథు(; డాతని | కాయన సెప్పినవిధంబు నభివర్ణింతున్‌. 261 


ప్రతిపదార్థం: నీ+అడిగిన+భంగిన్‌+అ= నీవు (ప్రశ్నించిన తీరుగనే; కురునాథు(డు= దుర్యోధనుడు; గాంగేయున్‌= 
గంగకొడుకును(భీషు దీని); అట్టు= ఆ విధంగా; వారు= పాండవులు; గెలిచి; చనిన= వెళ్ళిన; ఆరేయి= ఆ రాత్రి; అడిగెన్‌= ప్రశ్నించాడు; 
ఆతనికిన్‌= ఆ దుర్యోధనునకు; ఆయన= భీష్ముడు; చెప్పిన+విధంబు= చెప్పిన తీరును; అభివర్షింతున్‌= వివరించి చెప్పగలను. 
తాత్సర్యం: నీవు నన్ను అడిగిన ప్రశ్ననే దుర్యోధనుడు నాలుగవ నాటి యుద్దం ముగిసిన పిదప, రాత్రి భీష్ముడిని 
అడిగాడు. భీష్ముడు చెప్పిన సమాధానాన్నే నేను తిరిగి నీకు వివరించి చెప్పుతాను. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 243 


వ. భీష్ముండు దుర్యోధనున కి ట్లనియెం దొల్లియుం బలుమాటుంజెప్పదు' బాండవులకు వాసుదేవుండు 
సహాయుండై యుండు నట్లగుట నెయ్యదియు నసాధ్యంబు లే దప్పరమేశ్వరు మహత్త్వం బున్నరూ 
పెటింగెడు వారు పెక్కండ్రు లే రెథింగినవారల కాపదలు లేవు కౌంతేయు లతని నెలింగి యాశ్రయింతురు 
నీవు సరకుసేయవు వినుము చెప్పెద మానససరస్సు నుత్తరపర్వతంబు నగ్ర ప్రదేశంబున 
దేవతామునిగంధర్వాప్పరోగణంబులు గొలువం గొలువుండి కమలసంభవుండు. 262 


ప్రతిపదార్థం: భీషు శ్రండు; దుర్యోధనునకున్‌; ఇట్టు+అనియెన్‌; తొల్లియున్‌= పూర్వమే; పలుమాయున్‌= పెక్కుసారులు; చెప్పుదున్‌ 
= చెప్పి యున్నాను; పాండవులకున్‌; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; సహాయుండు+ఐ= బాసటయై; ఉండున్‌= ఉంటాడు; అట్టు+ 
అగుటన్‌= ఆ విధంగా ఉండటంచేత; ఏ+అదియున్‌= ఏదీ; అసాధ్యంబు+లేదు= సాధించలేనిది ఉండదు; ఆ+పరమ+-ఈశ్వరు 
మహత్త్యంబు= ఆ దేవుడి గొప్పదనం; ఉన్నరూపు+ఎజింగెడువారు= నిజము తెలిసికొనేవారు; పెక్కం(డ్రులేరు= ఎక్కువమంది 
లేరు; ఎజీంగినవారలకున్‌= తెలిసినవారికి; ఆపదలు= విపత్తులు; లేవు= ఉండవు; కౌంతేయులు= కుంతి కొడుకులు(పాండవులు); 
అతనిన్‌= శ్రీకృష్ణుని; ఎణింగి; ఆశ్రయింతురు= శరణు పొందుతారు; నీవు= ఓ దుర్యోధనా! నీవు; సరకు+చేయవు= లెక్క పెట్టవు; 
వినుము; చెప్పెదన్‌= చెప్పుగలను; మానస సరస్సు+ఉత్తర పర్వతంబు= మానస సరోవరం ఒడ్డున ఉత్తర దిక్కున ఉన్న కొండయొక్క; 
అ(గ్ర ప్రదేశంబునన్‌= శిఖరంపై; దేవతా, ముని, అప్పరస్‌+గణంబులు= దేవతలు, మునులు, అప్పరసల సమూహాలు; కొలువన్‌= 
అర్చింపగా; కొలువు+ఉండి= సభ తీర్చి; కమల+సంభవుండు= పద్మం నుండి పుట్టినవాడు= (బ్రహ్మదేవుడు. 


తాత్సర్యం: భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పాడు. 'నీకు ఇదివరకే ఎన్నో సారులు చెప్పి ఉన్నాను. 
పాండవులకు బాసటగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందుచే వారు సాధించలేనిది ఏదీ ఉండదు. శ్రీకృష్ణుడు పరమాత్మ 
అవతారం. ఆతడిని తెలుసుకోగలిగిన వారికి విపత్తులు రావు. పాండవులకు ఆతని మహత్తు తెలియును. వారు 
ఆతడిని శరణు పొందారు. నీవు శ్రీకృష్ణుడిని లెక్కపెట్టవు. నీకు ఒక రహస్యం చెప్పగలను. వినుము. మానస 
సరోవర తీరంలో ఉత్తర దిక్కున ఉన్న కొండ శిఖరంపై ఒకసారి దేవతలు, మునులు, అప్పరసలు మున్నగువారు 
కొలువగా (బ్రహ్మదేవుడు సభ తీర్చాడు. 
విశేషం: 1. మానస సరోవరం : భారతదేశానికి ఉత్తర దిక్కున హిమాలయ పర్వత(శ్రేణుల మధ్య ఉన్న ఒక పెద్ద సరస్సు. ప్రస్తుతం 
- భారతదేశం - టిబెట్టు సరిహద్దులలో ఉంది. తిక్కన కాలంనాటికి అనగా 13వ శతాబ్దం నాటికే గాక సంస్కృత మహాభారత 
రచనా కాలం నాటికే క్రీస్తుపూర్వం పలు శతాబ్దులకు పూర్వమే మానససరోవరం సుప్రసిద్ధమైన క్షేత్రం. భారతీయుల ప్రాచీన 
భూగోళ పరిజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. మానససరోవర (ప్రాంతం దేవతలకు ఆటపట్టు అని పురాణ కథనం. 2. ఉత్తరదిశ 
పవిత్రమైనదని ప్రాచీన భారతీయుల పరిగణన. నదులు ఉత్తర వాహినులు అయిన చోటులు పవి(త్ర క్షేత్రాలుగా పరిగణింపబడినాయి. 
(బ్రహ్మాండము ఉత్తరదిశగా పయనిస్తున్నట్టు నవీన ఖగోళజ్ఞుల అభిప్రాయం. మానస సరోవరం ఉత్తరాన్నే ఉంది. బ్రహ్మ కొలువుదీర్చిన 
కొండ మానససరోవరానికి ఉత్తర దిక్కున ఉంది. 
తే. మణిగణోజ్వలమైన విమాన మొకటి । యంబరంబున గాంచి సర్వాత్ముం డందు 

సన్నిహైతు డగు టెటి(గి హర్షంబు సంభ్ర । మంబు( దలకొన లేచి నమస్కరించి. 263 


ప్రతిపదార్థం: మణి+గణ+ఉజ్ఞ్యలము+ఐన= మణుల సముదాయం చేత మిరుమిట్లు గొలిపే; విమానము+ ఒకటి= ఆకాశంలో 
సంచరించే వాహనము ఒకటి; అంబరంబునన్‌= ఆకాశమందు; కాంచి= చూచి; సర్వ+ఆత్ముడు= పరమాత్మ(విష్ణుదేవుడు); 
అందున్‌= ఆ విమానంలో; సన్నిహితుండు+అగుట= ఉండటం; ఎటింగి= తెలిసికొని; హర్షంబు= సంతోషం; సంభ్రమంబున్‌= 
తొట్రుపాటును; తలకొనన్‌= కూడుకొనగా; లేచి= నిలబడి; నమస్కరించి. 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మణులతో దేదీప్యమానంగా (ప్రకాశించే విమానం (బ్రహ్మదేవుడు ఆకాశంలో ఉండటాన్ని చూశాడు. 
ఆ విమానంలో పరమాత్మ ఉన్నట్టు తెలిసికొని సంతోషంతో తొ(ట్రుపాటుతో లేచి నిలబడి వందనం సమర్పించి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క, _“లోకోత్పత్తి స్టితి విల । యాకలనవినోద! మునిగణార్దిత! గుణర 

త్నాకల్ప! నిర్గుణాత్మక! । శోకభయాపహపదాబ్ద! శుభకరమూర్తీ!' 264 
ప్రతిపదార్థం: లోక+ ఉత్పత్తి+స్టిత+విలయ+ఆకలన+వినోద!= జగత్తులను సృష్టించటం - రక్షించటం - నాశనం చేయటం అనే 
(క్రియలయందు వినోదం కలవాడా! ముని+గణ+అర్చిత!= బుషుల సముదాయాల చేత ఆరాధింపబడేవాడా!; గుణరత్న+ ఆకల్ప!= 
గొప్ప గుణములు అనెడి రత్నాభరణములు కలవాడా!; నిర్గుణ+ఆత్మక!= గుణరహిత స్వరూపుడా!; శో క+భయ+ అపహ+పద+అబ్ద!= 
దుఃఖము భయాల నుండి విముక్తి కల్గించే పద్మములవంటి పాదాలు గలవాడా!; శుభకరమూర్తీ!= మంగళకరమైన ఆకారము 


గలవాడా! 


తాత్సర్యం: 'జగత్తులను సృష్టించడం-కాపాడటం- నాశనం చేయటం అనే క్రియలయందు వినోదించేవాడా! బుషుల 
సముదాయం చేత ఆరాధింపబడేవాడా! గొప్ప గుణాభరణాలు కలవాడా! గుణరహితమూర్తీ! దుఃఖములను, 
భయాలను పోగొట్టే పాదపద్మాలు కలవాడా! శుభము కలుగ చేసే ఆకారము గలవాడా! 

విశేషం: 1. పరమాత్మ స్వరూపం గూర్చి వేదాంతులలో తెగని చర్చ - అతడు నిర్లుణుడా? సగుణుడా? తిక్కన పరమాత్మ స్వరూపం 
'సగుణము” - 'నిర్గుణము” అని చెప్పి సమన్వయ సంధాతగానే నిలబడ్డాడు. తిక్కన దృష్టిలో సగుణోపాసన - నిర్గుణోపాసన 
- ఒకే నాణానికి బొమ్మ - బొరుసు వంటివి. 

వ. అని మటియు ననేక ప్రకారంబుల సంస్తుతించి యి ట్లని విన్నవించె. 265 


ప్రతిపదార్థం: అని; మజియున్‌; అనేక+(ప్రకారంబులన్‌; సంస్తుతించి= పొగడి; ఇట్టు+అని= ఈ రీతిగా; విన్నవించెన్‌= విజ్ఞప్తి 
చేశాడు. 
తాత్సర్యం: అని, ఇంకా పెక్కు రీతుల ఆ పరమాత్మను (ప్రస్తుతించి - ఈ విధంగా విజ్ఞప్తి చేశాడు. 
క “నారాయణ! నీకేం గడు । గారవమునం బుట్టి యిజ్ఞగము లన్నింటిన్‌ 

సారమతిం గావించితి । నీ రక్షణ వీని కెల్ల నిలుపై యుండున్‌. 266 
ప్రతిపదార్థం: నారాయణ!= ఓ విష్ణుదేవా!; నీకున్‌+ఏన్‌= నీకు నేను; కడున్‌+గారవమునన్‌= మిక్కుటమగు గొప్పతనముతో; 
పుట్టి= ఉద్భవించి; ఈ+జగములు= ఈ ప్రపంచాలు; అన్నింటిన్‌= అన్నిటినీ; సారమతిన్‌= గొప్పదనముతో; కావించితి(న్‌)= ఏర్పాటు 


చేశాను; వీనికిన్‌+ఎల్లన్‌= వీటి కన్నింటికి; నీ రక్షణ= నీవు కాపాడుట; నిలుపు+ఐ+ఉండున్‌= ఆధారమై ఉంటుంది. 


తాత్పర్యం: నారాయణా! నీకు నేను గౌరవంతో పుట్టి ఈ లోకాలనన్నింటినీ సారవంతమైన బుద్దితో గావించాను. 
నీ రక్షణ వీటికాధారం, (బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త కదా!) 
క _ ఇత్తటీ మనుష్య భువనం । బుత్తలపడుచున్నయది మహోగ్రాసురదు 

ర్వృత్తముల నీవు కరుణా । యత్తమతిం బుట్టవయ్య! యదువంశమునన్‌. 267 


భీష్మపర్వము 5 ద్వితీయాశ్వాసము 245 


ప్రతిపదార్థం: ఈ+తటిన్‌= ఈ అదనులో; మనుష్య+భువనంబు= మనుష్యులు ఉండే లోకము, భూమి(భూలోకం); 
మహా+ఉ(గ్ర+అసుర+దుస్‌ వృత్తములన్‌= మిక్కుటముగ భయంకరమైన రాక్షసుల చెడు పనుల చేత; ఉత్తల పడుచున్న+అది= 
చీకాకయి పోవుచున్నది; కరుణా+ఆయత్త+మతిన్‌= దయగలబుద్దితో కూడినవాడవై; యదు+వంశమునన్‌= యాదవకులంలో; 
పుట్టవయ్య!= జన్మింపవయ్యా! 

తాత్సర్యం: ఈ సమయంలో భూలోకం రాక్షసులు చేసే చెడ్డపనుల వలన మిక్కిలి కలత చెందినది. నీవు దయచేసి 
యదువంశంలో జన్మించవయ్యా. 


విశేషం: లోకంలో ధర్మం నశించినపుడు - విష్ణుదేవుడు అవతరించి ధర్మ సంస్థాపన చేయగలడని భగవద్గీతా ప్రవచనం. 'ధర్మ 
సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” - అని శ్రీకృష్ణుడు. (భగవర్గీతలో.) 


క. నరసఖుండ! నీవు సఖిండును | నరలోకమునన్‌ జనించి నానాదైత్యే 
శ్వరుల దెసం బీడ లుడుపుము । ధరణీభారంబు వాయ. దాత్పర్యమునన్‌.” 268 


ప్రతిపదార్థం: నర+సఖుండ!= “నరుడు” అనే బుషికి మి(త్రుడా!; నీవున్‌; సఖుండును= మి(త్రుడును; నర లోకమునన్‌= 
మనుష్యలోకంలో; జనించి; నానా దైత్య+ఈశ్వరుల+దెసన్‌= పెక్కుమంది గొప్ప రాక్షసుల యొక్క; పీడలు= బాధలు; ధరణీ 
భారంబు= భూభారము; పాయన్‌= తొలగునట్టుగా; తాత్సర్యమునన్‌= తదేకదీక్షతో (నిష్టతో); ఉడుపుము= పోగొట్టుము. 


తాత్సర్యం: నరుడికి మిత్రుడవైన ఓ విష్ణుదేవా! నీవూ, నీ మిత్రుడితో పాటు భూలోకంలో పుట్టి గొప్ప రాక్షసుల 
వలని బాధలు పోగొట్టి, భూభారాన్ని తీసివేయవయ్యా.” 


వ. అని వే(డికొని వినతుండయి యద్దేవుని తోడినీడయుం బోని నరనామధేయుం డగు మహాపురుషుం 
బ్రార్థించిన నన్నారాయణుండునుం గారుణ్యార్ధకటాక్షంబున వీక్షించి యట్ల యయ్యెడుం గాక! యని యానతిచ్చి 
ఈదధ్ధ శు శ ద్‌ చ 
యంతర్జానంబు సేసిన నక్కొలువువా రెల్ల నచ్చెరువంది. 269 


ప్రతిపదార్థం: అని+వే(డికొని= అని (ప్రార్థించి; వినతుండు+అయి= నమస్కరించినవాడై; ఆ+దేవుని తోడి నీడయున్‌+పోని= 
ఆ దేవుని వెంట నీడవలె ఉండే; నర నామధేయుండు+అగు= నరుడు అని పేరు గలిగినట్టి; మహా+పురుషున్‌= గొప్పవాడిని; 
ప్రార్థించినన్‌= వేడుకొనగా; ఆ+నారాయణుండునున్‌= ఆ విష్ణుదేవుడును; కారుణ్య+ ఆ(ర్ర+కటాక్షంబునన్‌= దయతో తడిసిన 
క్రీగంటి చూపుతో; వీక్షించి= చూచి; అట్టు+అ= అదే రీతిగా (నీవు (ప్రార్థించిన తీరుగనే); అయ్యెడున్‌+కాక!= జరుగుగాక!; 
అని+ఆనతిచ్చి= అని ఆజ్ఞాపించి; అంతర్జానంబు+చేసినన్‌= మాయంకాగా; ఆ+కొలువువారు+ ఎల్లన్‌= ఆ సభలోని వారు అందరు; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యం పొంది. 


తాత్సర్యం: ఆ విధంగా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని, ఆతడికి తోడు నీడగా ఉన్న నరుడు అను పేరుగల మహాత్ముని 
ప్రార్థించాడు. ఆ నారాయణుడు దయతో కూడిన (క్రీగంటి చూపులతో (బ్రహ్మదేవుడిని చూచి 'సరే - నీ ప్రార్థన 
ప్రకారమే జరుగుగాక' అన ఆనతిచ్చి, మాయమయ్యాడు. ఆ బ్రహ్మదేవుడిని చూచి కొలువు కూటంలోని వారందరూ 
ఆశ్చర్యం పొందారు. 


క, “పరమేష్టి! నీవు గడు6 ద । త్వరతను వినయంబు సేసి ప్రార్దించితి వె 


థ 


వ్వరొకో వీరలు? నావుడు । సరసిరుహాసనుండు సెప్పె సంప్రీతిమెయిన్‌. 270 


~~ 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరమేస్టి= ఓ (బ్రహ్మదేవుడా!; నీవు; కడున్‌+ తత్సరతను= మిక్కుటమగు నిష్టతో; వినయంబు+చేసి= గౌరవం 
చూపించి; ప్రార్థించితివి= వేడుకొన్నావు; ఎవ్వరు+ఒకో+వీరలు?= వీరు ఎవ్వరు?(ఈ ఇరువురు); నావుడున్‌= అని (కొలువు వారలు) 
అడుగగా; సం్రీతిమెయిన్‌= మిక్కుటమగు తృప్తితో; సరసిరుహ+ఆసను(డు= పద్మం ఆసనంగా కలవాడు, (బ్రహ్మదేవుడు; 
చెప్పెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: 'ఓ (బ్రహ్మదేవుడా! నీవు మిక్కిలి వినయం చూపించి భక్తితో ప్రార్ధించిన వారు ఎవరు?” అని కొలువు 
కూటంలోనివారు (ప్రశ్నించగా, మిక్కిలి సంతృప్తితో బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


క  'పరమమును లాదిపురుషులు । నరనారాయణులు వీరు నా కారాధ్యుల్‌ 
నరహితముగ బ్రార్దించితి । ధరం బుట్టుం డనుచు దాని దలకొనిరి దయన్‌. 271 


ప్రతిపదార్థం: పరమ+మునులు= గొప్ప బుషులు; ఆది+పురుషులు= మొదటినుండీ ఉన్నవారు; నర+నారాయణులు= నరుడును, 
నారాయణుడును అనువారలు; వీరు; నాకున్‌= నాకు((బ్రహ్మదేవునకు); ఆరాధ్యుల్‌= అర్చింప దగినవారు; నర+హితముగన్‌= 
ప్రజలమేలు కొరకు; ధరన్‌= భూమిపై; పుట్టుండు+అనుచున్‌= జన్మింపుడు అని; ప్రార్థించితిన్‌= వేడుకొన్నాను; దానిన్‌= ఆ 
ప్రార్థనకు; దయన్‌= కరుణతో; తలకొనిరి= అంగీకరించారు. 


తాత్సర్యం: వీరు గొప్ప బుషులు, వీరు ఆది పురుషులు. నరనారాయణులు. నాకు పూజనీయులు. (ప్రజల మేలు 
కొరకై - వీరిని భూలోకంలో పుట్టుడని నేను ప్రార్థించాను. వారు దయతో నా ప్రార్థన అంగీకరించారు. 


క.  ఇలంర్రీడగం బుట్టిన వీ | రలం గేవల మర్వులని సరకు సేయనివా 
రలు సెడుదు రెటింగి భక్తిం । గొలిచిన వారలకు శుభ మగును విను డెందున్‌.” 272 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిపై; (క్రీడగన్‌= వినోదముగా(ఆటగ); పుట్టిన= జన్మించిన; వీరలన్‌= వీరిని( శ్రీకృష్ణుని - అర్జునుని); 
కేవల+మర్త్యులు+అని= పూర్తిగా మానవ మా(త్రులు అని; సరకు+చేయనివారలు= లెక్కచేయకుండా (ప్రవర్తించేవారు; చెడుదురు= 
పాడైపోతారు; ఎతీ(గ= తెలిసి; భక్తిన్‌= పూజ్యభావంతో; కొలిచిన+వారలకున్‌= అర్చించిన వారలకు; ఎందున్‌= ఎచటనైనను; 
శుభము= మేలు; అగును= కలుగుతుంది; వినుండు= ఆలకింపుడు. 


తాత్సర్యం: వినండి. భూమి మోద వినోదంగా పుట్టిన వీరిని కేవలం మానవులని లెక్కచేయనివారు చెడిపోతారు. 
తెలుసుకొని భక్తితో కొలిచిన వారికి ఎచ్చటకైనా శుభం కలుగుతుంది. 


వ. అని యెజింగించి బ్రహ్మ దనలోకంబున కరిగె( గొలువువారలు నిజస్థానంబులకుం జని రిక్కడ నీకథ 
నారదజామదగ్యవ్యాసాదులచేత వింటిం దొల్లియు మహామునులు నిన్ను నరనారాయణుతోడి 
వైరంబు వలవ దని వారించిర కాదే? నీవు మదాంధుండవై మానవైతి వింకనైనను గృష్టు నాశ్రయించి 
పాండవులతోడి పొత్తున మెలంగి బ్రదుకుమని చెప్పి భీష్ముం దూరకుండె. గౌరవపతియు నప్పలుకులు 
పెడచెవులం బెట్టె మీరు దగువారు సేయు హితోపదేశంబు లాచరించెదరె?' యని పలికి సంజయుం 
డమ్మహీపతి కిట్లనియె. 273 


ప్రతిపదార్థం: అని+ఎజింగించి; (బ్రహ్మ; తన+లోకంబునకున్‌= తన భువనమునకు(అనగా సత్యలోకానికి); అరిగెన్‌= 
వెళ్ళిపోయాడు; కొలువువారలు= సభలోనివారు; నిజ+స్థానంబులకున్‌= తాము నివసించే స్థలాలకు; చనిరి= వెళ్ళారు; -ఈ+కడన్‌= 
ఇక్కడ; ఈ కథ= ఈ వృత్తాంతం; నారద+ జామదస్స్య వ్యాసాదుల చేతన్‌= నారదుడు- పరశురాముడు-వ్యాసుడు మున్నగు 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 247 


వారిచే; వింటిన్‌; తొల్లియున్‌+మహా+మునులు= పురాణకాలం నాటి గొప్ప బుషులు; నిన్నున్‌; నర+నారాయణులతోడి+ 
వైరంబు= నరుడితో, నారాయణుడితో శత్రుత్వం; వలవదు+అని= వద్దు; అని వారించిరి+అ+కాదు+ఏ?= అడ్డుకున్నారు 
గదా; నీవు; మద+అంధుండవు+ఐ= గర్వంచే (గ్రుడ్డివాడవై; మానవు+ఐతివి= ఆవైరం విడనాడలేదు; ఇంకన్‌+ఐనను= ఇకమీదట 
అయినప్పటికీ; కృష్ణున్‌+ఆ(శ్రయించి= శ్రీకృష్ణుని శరణువేడి; పాండవులతోడి+పొత్తునన్‌= పాండవులతోడి స్నేహంతో; 
మెలంగి= సంచరించి; బ్రదుకుము= జీవింపుము; అని+చెప్పి; భీష్ముండు; ఊరకుండెన్‌; కౌరవపతియున్‌= కౌరవుల 
రాజును(దుర్యోధనుడును); ఆ+పలుకులు= భీషు శని మాటలు; పెడ+చెవులన్‌ పెట్టెన్‌= నిర్లక్ష్యం చేశాడు; మీరు= మీరు (నీవు, 
నీ కొడుకులు దుర్యోధనాదులు); తగువారు= తగినవారు; చేయు= చెప్పే; హిత+ ఉపదేశంబులు= మేలైన మాటలు; 
ఆచరించెదరె?= అనుష్టిస్తారా?; అని పలికి; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు( ఆ ధృతరాష్టునకు); 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని తెలియజేసి బ్రహ్మ తనలోకానికి పోయాడు. కొలువులోని వారందరూ వారివారిస్టానాలకు వెళ్లారు. 
ఇక్కడ ఈ వృత్తాంతము నారదుడు, పరశురాముడు, వేదవ్యాసుడు మొదలైన వారిచేత విన్నాను. ఇంతకుముందే 
నరనారాయణులతో శత్రుత్వం వద్దని నిన్ను మహా మునులు వారించలేదా? నీవు మదాంధుడవై శత్రుత్వాన్ని 
మానలేదు. ఇకనైనా కృష్ణుని ఆశ్రయించి పాండవులతోటి పొత్తుతో మెలగి (బ్రతుకము అనిచెప్పి భీష్ముడు 
ఊరకున్నాడు. దుర్యోధనుడు ఆ మాటలను నిర్లక్ష్యంచేశాడు. నీవు, నీ కొడుకులు తగినవారు చేసే హితోపదేశాలు 
ఆచరిస్తారా? అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడితో మళ్ళీ ఇట్టన్నాడు. 


భీష్ముని పంచమదివసయుద్ద(క్రమము (సం. 6-65-1) 


క వేగిన గౌరవసేనలు । వేగమ కైసేసి యనికి వెడలెం దీవ్రో 
ద్యోగత భీష్ముని మున్నిడి | సాగరములు మేరదప్పచందం బొందన్‌. 274 


ప్రతిపదార్థం: వేగినన్‌= సూర్యోదయం కాగానే; కౌరవ+సేనలు= కౌరవుల సైన్యాలు; వేగమ= శీఘ్రంగా; కైసీసి= అలంకరించుకొని; 
త్రీవ్ర+ఉద్యోగతన్‌= పెద్ద ప్రయత్నంతో; భీష్ముని+మున్ను+ఇడి= భీష్ముని ముందు పెట్టుకొని; సాగరములు= సముద్రాలు; 
మేర+తప్పు+చందంబు+ఒందన్‌= చెలియలికట్టనుదాటి విజ్బంభించే విధంగా; అనికిన్‌= యుద్దరంగానికి; వెడలెన్‌= వెళ్ళాయి. 


తాత్సర్యం: ప్రొద్దు పొడవగానే కారవసేనలు అలంకారాలు చేసికొని - భీష్ముడి నాయకత్వంలో సముద్రాలు 
చెలియలికట్టను దాటి ఉప్పొంగి పారలేటట్లు యుద్దానికి సన్నద్దమై వెళ్ళాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష యుద్ధరంగానికి - భటులు - కైసేసి' వెళ్ళేవారని తిక్కన వర్షిస్తాడు. భటులు యుద్దానికి వెళ్ళేటప్పుడు 

“పెండ్లి కొడుకుల ఆహార్యం” ధరించేవారట. బహుశ : ఇది తిక్కన - తాను ప్రత్యక్షంగా చూచిన సమకాలీన వృత్తం కావచ్చు. 

వ. ఇట్లు వెడలి మకరవ్యూహం బమర్షుకొని నిలిచె నంత బాండవులును శ్యేనవ్యూహంబుగా మోహరించి 
రందు ముఖంబున భీమసేనుండును నయనంబుల ధృష్టద్యుమ్న శిఖండులును శిరంబున సాత్యకియును 
గంఠంబునం గిరీటియు వామపక్షంబున విరాటద్రుపదులును దక్షిణపక్షంబున6 గేకయులును వీపున 
నభిమన్యు ద్రౌపదేయులును బుచ్చంబున నకులసహదేవసహితుం డయి యుధిష్టిరుండును నిలిచి 
రివ్విధంబున సన్నద్ధంబు లయిన యుభయవ్యూహంబులు మేదురతూర్యనినాదంబులు రోదసీకుహరంబు 
నిండ నొండొంటిం గదిసిన. 275 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు+వెడలి= ఈ విధంగా వెళ్ళి; మకర+ వ్యూహంబు= మొసలి ఆకారంగా భటులను ఏర్పరచిన పన్నుగడ; 
అమర్చుకొని+నిలిచెన్‌= ఏర్పాటు చేసికొని నిలిచాయి; అంతన్‌= అటుపిమ్మట; పాండవులును= పాండవులుకూడ; 
శ్యేన+వ్యూహంబుగాన్‌= డేగ ఆకారంలో; మోహరించిరి= సేనను పన్నారు; అందున్‌= ఆ వ్యూహంలో; ముఖంబునన్‌= 
మొగమునందు; భీమసేనుండును= భీముడును; నయనంబులన్‌= కన్నుల దగ్గర; ధృష్టద్యుమ్న శిఖండులును= ధృష్టద్యుమ్నుడును; 
శిఖండియు; శిరంబునన్‌= తలవద్ద; సాత్యకియున్‌; గండంబునన్‌= చెక్కిలివద్ద; కిరీటియున్‌= అర్జునుడును; వామపక్షంబునన్‌= 
ఎడమ(ప్రక్కగ (ఎడమరెక్కగా); విరాట+ద్రుపదులును= విరాటుడు, ([ద్రుపదుడును; దక్షిణ+పక్షంబునన్‌= కుడిప్రక్క(కుడిరెక్కగా); 
కేకయులును= కేకయ రాజ్యాధిపతులును; వీపవునన్‌; అభిమన్యు+ (ద్రౌపదేయులును= అభిమన్యుడును ద్రౌపది యొక్క 
కొడుకులును; పుచ్చంబునన్‌= తోక దగ్గర; నకులుడు+సహదేవ సహితుండు+అయి= నకులుడును, సహదేవుడును తోడుగా 
గలవాడయి; యుధిస్టిరుండును= ధర్మరాజును; నిలిచిరి= నిలబడ్డారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; సన్నద్దంబులు+అయిన= 
యుద్ద ప్రయత్నములు చేసికొన్న; ఉభయ+వ్యూహంబులున్‌= రెండు మోహరములును, (కురుపాండవసైన్య వ్యూహాలురెండూ); 
మేదుర+తూర్య నినాదంబులు= దట్టమైన బూరాల ధ్వనులు; రోదసీ+కుహరంబు= భూమి ఆకాశాల మధ్యస్థలం; నిండన్‌= 
పూర్తిగా వ్యాపింపగా; ఒండు+ఒంటిన్‌= ఒకదానిని ఒకటి; కదిసినన్‌= మార్కొనగా. 


తాత్సర్యం: కౌరవసేన మొసలి మోహరంగా ఏర్పడింది. పాండవసేన డేగి ఆకారంగా ఏర్పడింది. పాండవవ్యూహంలో- 
డేగ ఆకృతి పన్నాగంలో భీముడు ముఖస్థానంలో ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడు - శిఖండి రెండు కన్నులుగా ఏర్పడ్డారు. 
సాత్యకి తల అయ్యాడు. కంఠస్థానంలో అర్జునుడు నిలిచాడు. ఎడమరెక్కగా విరాట ద్రుపదులు, కుడి రెక్కగా 
కేకయులు ఉన్నారు. వీపున అభిమన్యుడు - (ద్రౌపదీపుత్రులు నిలిచారు. తోకగా నకుల సహదేవులతో పాటు ధర్మరాజు 
నిలిచాడు. ఈ విధంగా కురు పాండవ బలాలు యుద్దమునకు సన్నద్దములై నిలిచాయి. భూమి ఆకాశం మధ్య 
భాగాన్ని, తూర్యరావాలు నిండుగా ఆవరించాయి. ఉభయసేనలూ ఒండాంటిని మార్కొన్నాయి. 


క మకరవ్యూహం బనియెడు । మకరాలయ మపుడు దర్పమహిమోజ్ఞ్వలు(డై 
మకరక్రీడం జండత | మకరాభీలముగ( జొచ్చె మారుతి యధిపా! 276 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్రమహారాజా!; మారుతి= వాయుపుత్రుడు (భీముడు); మకర+వ్యూహంబు+అనియెడు= 
మొసలి మొగ్గరము అనే; మకరాలయము= సముద్రము; అపుడు= ఆ సమయంలో; దర్స+మహిమ+ఉజ్ఞ్యలు(డు+ఐ= 
గర్యాటోపంతో, ప్రకాశించే వాడై; మకర+-క్రీడన్‌= మొసలి వలె ఆడుతూ; చండతన్‌= తీక్ష్‌ణతతో; మకర+ఆభీలముగన్‌= మొసలివలె 
భయంకరత్వం చూపిస్తూ; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు మకరవ్యూహంలో ఆటోపంగా మిరుమిట్టు గొలిపే గర్వంతో 
ప్రవేశించి చేరాడు. ఆ మకరవ్యూహం సముద్రం వలె ఉన్నది. సముద్రంలో వినోదించే మొసలివలె భీముడు 
భయంకర స్వరూపంతో అందులో (ప్రవేశించాడు. 


చఉ. చొచ్చి పితామహుంగని యిషుప్రచయంబున. గప్పె నాతండుం 
జిచ్చున నేయి వోసినవిశేషము దో(ప(గ భీము నొంచి ము 
చ్లిచ్చున నేర్దునట్టులుగ. జేసి. దదూర్ణితసేన నంత వి 
వ్వచ్చు(డు వచ్చి దివ్యశరవర్గనిరర్గళవిక్రమంబునన్‌. 277 


భీష్మపర్వము త్‌ ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: చొచ్చి= (ప్రవేశించి; పితామహున్‌+కని= భీష్ముడిని చూచి; ఇషు+ప్రచయంబునన్‌= బాణాల సముదాయంతో; 
కప్పెన్‌= ముంచాడు; ఆతండున్‌= ఆ భీష్ముడూ; చిచ్చునన్‌= అగ్గిలో; నేయి+పోసిన, విశేషము+తోపంగన్‌= ఆజ్యం పోసినట్టి 
గొప్పతనం కనిపించేటట్టుగా; భీమున్‌= భీముడిని; నొంచి= నొవ్వచేసి; తద్‌+ఊర్జిత+సేనన్‌= ఆతడి గొప్ప సైన్యాన్ని; ముచ్చిచ్చును+ 
ఏర్చునట్టులుగన్‌= మూడు అగ్నులతో దహించేటట్టుగా; చేసెన్‌; అంతన్‌= అటు పిమ్మట; వివ్వచ్చు(డు= అర్జునుడు; దివ్య శర 
వర్గ నిరర్గళ విక్రమంబునన్‌= దేవతలకు సంబంధించిన అమ్ముల సముదాయంతో అడ్డులేని పరాక్రమంతో. 
తాత్సర్యం: భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోనికి చొరబడి భీష్ముడిని అమ్ముల గుంపుతో కప్పివేశాడు. 
భీష్ముడు నేయి పోసిన అగ్గివలె ప్రజ్వలించి, పాండవసేనను ముచ్చిచ్చులో ముంచాడు. అప్పుడు అర్జునుడు వచ్చి, 
దేవతలు తనకు బహూకరించిన బాణాలు ప్రయోగించి, అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని మార్కొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 1. భీముడు - భీష్మునిపై బాణాలు ప్రయోగిస్తే - అది అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది. భీష్ముడు 
ప్రజ్యరిల్హాడు. 2. ముచ్చిచ్చు= మూడు అగ్నుల సమాహారం. (త్రేతాగ్నులు. 1. ఆహవనీయం - గార్హపత్యం - దక్షిణాగ్ని. 
క భీష్ముని గర్వం బుడిపి మ। హోష్షలు(డై కౌరవేంద్రుయోధుల కెల్లన్‌ 

గ్రీష్మాదిత్యుని క్రియ న । ర్లిష్మత్త్వము సూపి యడరె సేనలు దెరలన్‌. 278 
ప్రతిపదార్థం: భీష్ముని+గర్వంబు+ఉడిపి= భీష్ముని మదము పోగొట్టి; మహా+ఉష్మలుండు+ఐ= గొప్ప వేడిమి గలవాడై; కౌరవ+ఇంద్రు 
యోధులకున్‌+ఎల్లన్‌= దుర్యోధనుడి వీరులందరకు; (గ్రీష్మ+ఆదిత్యుని+క్రియన్‌= ఎండాకాలపు సూర్యునివలె; అర్భిష్మత్యము= 
మండుటెండ; చూపి= ప్రదర్శించి; సేనలు+తెరలన్‌= (కౌరవ) సేనలు వెనుకంజ వేయునట్టుగా; అడరెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: అర్జునుడు వచ్చి మార్కొని భీష్ముడిని అరికట్టాడు. మండుటెండవలె ప్రకాశించి, కౌరవవీరుల నందరను 
వేసవికాలంలో సూర్యుడివలె వేడిమి చూపి, కౌరవసేనలను వెనుకంజ వేసేటట్టు చేసి విజృంభించాడు. 


వ. అట్టియెడ నీకొడుకు గురునిం గదిసి యతని కి ట్లనియె. 279 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నీ+కొడుకు= నీ పుత్రుడు(దుర్యోధనుడు); గురునిన్‌= ఆచార్యుడిని (ద్రోణుని); 
కదిసి= చేరి; అతనికిన్‌= (ద్రోణునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు - గురువైన ద్రోణుడి దగ్గరకు చేరి ఈ విధంగా అన్నాడు. 


తే. “పట్టి పాలార్చెదరు మీరు పాండుసుతుల । నీవు భీష్ముండు నలిగిన దేవతలకు 

నైన మార్మొనవచ్చునే? సేన నరుడు । నొంపంగా నిట్టు లొప్పరికింప( దగునె?' 280 
ప్రతిపదార్థం: మీరు= మీరు పాండుసుతులన్‌= పాండవులను; పట్టి పాలార్చెదరు= ఉపేక్షిస్తున్నారు; నీవు= ఓ 'ద్రోణాచార్యా!; 
భీష్ముండు= భీష్ముడును; అలిగినన్‌= కోపిస్తే; దేవతలకున్‌+ఐనన్‌= వేల్పులకు అయినా; మార్కొనన్‌వచ్చునే?= ఎదిరించసాధ్యం 
అవుతుందా? సేనన్‌= సైన్యమును; నరుండు= అర్జునుడు; నొంప(గాన్‌= చీకాకు పరచగా; ఇట్టులు= ఈ విధంగా; ఒప్పరికింపన్‌+ 
తగును+ఎ?= ఉపేక్షింపవచ్చునా? 
తాత్పర్యం: ఓ (ద్రోణాచార్యా! మీరు (నీవూ, భీష్ముడూ) పాండవులను ఉపేక్షిస్తున్నారు. నీవు భీష్ముడు, కోపిస్తే- 
మిమ్ము దేవతలు గూడ ఎదిరించలేరుకదా! అర్జునుడు మన కౌరవసేనను చీకాకు పరుస్తూ ఉంటే - మీరు 
చూస్తూ ఊరకుంటున్నారేమిటి?' 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని కుంభసంభవుండు గటకటం బడి యతనితో ని ట్లనియె. 281 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; కుంభసంభవుండు= ద్రోణుడు; కటకటంబడి= నొచ్చుకొని; అతనితోన్‌= దుర్యోధనునితో; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని దుర్యోధనుడు పలుకగా మనస్సులో ఎంతో బాధపడి ద్రోణుడు ఈ విధంగా అన్నాడు. 


తే. “ఎన్నడును మున్నువారలయేపు నోప(। గానమెట్లు సముద్రంబులోన బుజ్జి 

వైవ6 గొన్నంత గొనుంగాక వారిగెల్వ । మాకు శక్యంబె చవిగాని మాటలేల?” 282 
ప్రతిపదార్థం: ఎన్న(డును+మున్ను= మునుపెప్పుడూ; వారల= పాండవులయొక్క; ఏపు= ఆధిక్యం; ఎట్టున్‌= ఏ విధంగానూ; 
ఓపన్‌+కానము= తట్టుకొనటం చూడలేదు; సము(ద్రంబులోనన్‌; బుజ్జవైవన్‌= సొరకాయబుగ్రను వేయగా; కొన్నంత+కొను= 


అందులో పట్టేటంత నీటిని మాత్రమే అది తీసికొనగలదు; కాక; వారిన్‌+గెల్వన్‌+మాకున్‌= మాకు వారిని గెలవటానికి; శక్యంబె?= 
సాధ్యమా?; చవి+కానిమాటలు+ఏల?= రుచించని పలుకులు ఎందుకు? 


తాత్పర్యం: మునుపెన్నడూ పాండవుల ఆధిక్యాన్ని తట్టుకోవడం చూడలేదుగదా! సముద్రంలో ఒకసొరకాయబు[ర్ర 
వేస్తే అదిగహించగలిగినంత నీటినే గ్రహిస్తుంది. అంతేగాని సముద్రపు నీటినంతటనీ (గ్రహించలేదు. మా శక్తి 
ఆ పాటిదే. ఈ రుచిలేని మాటలెందుకు? 


విశేషం: 'మాకు” 'కానము” అను బహువచన ప్రయోగం [ద్రోణుడి మాటలలోనిది - గమనింపదగును. అతడు భీష్ముడినికూడా 
తనతోపాటు కలిపికొని మాటాడాడు. 


క. అనుచు మొన గడచి నడచిన€ । గని పాండుతనూజు సైనికవ్రాతంబుల్‌ 
గనుకని విచ్చిన సాత్యకి । యనిలజవం బెస(గ( దాశె న స్తాచార్యున్‌. 283 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెప్పుచు; మొన+కడచి+నడచినన్‌= కౌరవ సేననుదాటి ముందుకు సాగి రాగా; కని= ద్రోణుని 
చూచి; పాండు తనూజు సైనిక వ్రాతంబుల్‌= పాండవుల సేనా సమూహాలు; కనుకనిన్‌+విచ్చిన= చెల్లాచెదరై పోయిన; సాత్యకి 
అనిల+జవంబు+ఎసంగన్‌= వాయు వేగం అతిశయించగా; అస్త్ర+ఆచార్యున్‌= (ద్రోణుని; తాశెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: ఆ విధంగా [ద్రోణుడు దుర్యోధనునితో పలికి, కౌరవసేనను దాటి ముందరకు రాగా, చూచి 
పాండవసేనలు తొట్రుపాటుతో చెల్లాచెదరైపోయాయి. అప్పుడు సాత్యకి వాయువేగంతో విజృంభించి ద్రోణాచార్యుడిని 
మార్కొన్నాడు. 


ద్రోణుండు దుర్యోధన డ్రేరితుండై పాండన సైన్యంబుపైం గవియుట (సం-6-65-21) 


ర 


తాకి యుజ్ఞ్జ్వల బాణతతి గవియించిన నవ్వుచు బెడిదంపు నారసములు 
గురుడు శైనేయుపై6 గురిసిన నొచ్చియు. దెరలక యాతండు తీవ్రభంగి. 

బెన(గంగ( జూచి పావని యేచి గురునిపై నిశితాస్తసంతతి నించి నొంచె 

నంత శల్యుండును శాంతనవుండును నతనికి. దోడ్పడి యడరి భీము 


ఆ. నేయ దొడంగుటయును నేడ్తెల ద్రౌపదే | యులును దాను గవిసి యుగ్రలీల6 
బటురయంబుమై సుభద్రాసుతుండు దు । ర్వార విశిఖతతుల వారి. బొదివె. 284 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 251 


ప్రతిపదార్థం: తాంకి= మార్కొని; ఉజ్జల బాణ తతిన్‌= ప్రకాశించే అమ్ముల సముదాయం; కవియించినన్‌= ప్రయోగించగా; 
నవ్వుచున్‌; బెడిదంపు+నారసములు= గొప్ప బాణాలు; గురు(డు= ద్రోణుడు; శైనేయుపైన్‌= సాత్యకిపై; కురిసినన్‌= అమ్ముల 
వాన వర్షింపగా; నొచ్చియున్‌= బాధపడి కూడ; తెరలక= వెనుకంజ వేయక; ఆతండు= సాత్యకి; తీవ్ర+భంగిన్‌= మిక్కుటముగా; 
పెనంగంగన్‌+చూచి= పోరాడటం చూచి; పావని= భీముడు; ఏచి= విజృంభించి; గురునిపైన్‌= ద్రోణుడిపై; నిశిత+అ స్త్ర +సంతతిన్‌= 
వాడియైన అమ్ముల సముదాయాన్ని; నించి+నొంచెన్‌= నిండించి నొప్పించాడు; అంతన్‌= అటుపిమ్మట; శల్యుండును 
శాంతనవుండునున్‌= శల్యుడును, భీష్ముడును; అతనికిన్‌= ద్రోణాచార్యునకు; తోడ్పడి= సాయం చేసి; అడరి= విజృంభించి; 
భీమున్‌= భీముని; ఏయన్‌+తొడంగుటయును= బాణాలు వేయడానికి పూనుకొనగా; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; (ద్రౌపదేయులును= 
ద్రౌపదీ పుత్రులును; తాను= తాను(అభిమన్యుడు); కవిసి= మార్కొని; ఉగ్ర+లీలన్‌= భయంకరంగా; పటు+రయంబుమైన్‌= 
గొప్ప వేగంతో; సుభ(ద్రా+సుతుండు= అభిమన్యుడు; దుర్వార విశిఖ తతులన్‌= అడ్డగించటానికి వీలులేని అమ్ముల 
సముదాయంతో; వారిన్‌= వారిని(ద్రోణుడిని, భీష్ముడిని, శల్యుడిని); పొదివెన్‌= మార్కొన్నాడు. 


తాత్పర్యం: సాత్యకి (ద్రోణుడిని మార్కొని, వెలుగొందే అమ్ములు అతడిపై గుప్పించాడు. [ద్రోణుడు సాత్యకి 
సాహసానికి నవ్వుకొంటూ గొప్ప బాణంతో అతడిని కొట్టాడు. సాత్యకి దెబ్బతిని కూడా జంకకుండా యుద్దం 
చేయటం గమనించి - భీముడు అతడికి సాయం చేయటానికి వెళ్ళాడు. వెళ్ళి (ద్రోణుడిపై వాడిబాణాలు 
కురిపించాడు. అంతట భీష్ముడు, శల్యుడు ద్రోణాచార్యుడికి బాసటగా నిలిచి, భీముడిని మార్కొన్నారు. అప్పుడు 
భీముడికి బాసటగా (ద్రౌపదీసుతులూ అభిమన్యుడూ వచ్చి వాడిబాణాలు [ద్రోణుడిపైనా - అతనికి బాసటగా 
నిల్చిన భీష్మునిపైనా, శల్యుడిపైనా ప్రయోగించారు. 
విశేషం: తిక్కన మనఃఫలకంపై - కురుక్షేత్ర సంగ్రామ (క్రమం హత్తుకొనినట్టుగా కన్పిస్తుంది - అతడు చేసిన యుద్దవర్లనను 
బట్టి. భీష్మ - [ద్రోణ - కర్ల్ణపర్వాలలో ఎచ్చట చూచినా - చెప్పినది చెప్పక - ఒక్కచోటగూడా తబ్బిబ్బు లేకుండగా తిక్కన - 
చదువరుల కన్నులకు కట్టినట్టుగా వర్షించడం - గుర్తింప దగినట్టి విశేషం. 
చ.  కడువడితోడ నప్పుడు శిఖండి ధనుర్గుణ నిస్వనంబు పె 

ల్లెడర(గ బాణజాలము వియత్తటి. గప్ప(గ నీదు సైన్యముల్‌ 

సుడివడ భీష్ము: దాకుటయు. జూచి మనంబున నాంటదానితో. 

బొడుతునె? యంచు మార్కొనక పోయె దొలంగి యతండు భూవరా! 285 
ప్రతిపదార్థం: భూవరా!= ఓ మహారాజా; కడువడితోడన్‌= మిక్కిలి వేగంతో; అప్పుడు= ఆ సమయంలో; శిఖండి; ధనుస్‌+గుణ+నిస్వనంబు= 
విల్లుయొక్క అల్లెత్రాటి మోత; పెల్లు+అడర(గన్‌= ఎక్కువగా విజృంభింపగా; బాణ జాలము= అమ్ముల గుంపు; వియత్‌+తటిన్‌= 
ఆకాశ ప్రదేశాన్ని; కప్పంగన్‌= కప్పగా; నీదు+సైన్యముల్‌= నీ సేనలు; సుడి+పడన్‌= గుండ్రముగా తిరుగగా; భీష్మున్‌= భీష్ముడిని; 
తాశుటయున్‌= మార్కొనుట; చూచి= పరికించి; మనంబునన్‌= మనస్సులో; ఆటదానితోన్‌= ఆడుదానితో((స్తీతో); పొడుతునె?= 
ఎదుర్కొంటానా?; అంచున్‌= అని అంటూ; అతండు= భీష్ముడు; తొలంగి పోయెన్‌= దూరంగా తొలగి వెళ్ళాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు శిఖండి మిక్కుటమగు వేగంతో, తన వింటినారితో పెద్ద రొద 
చేస్తూ, ఆకాశం అంతా తన బాణాలతో కప్పుతూ వచ్చి నీ సేనలు సుడిపడేటట్లు చేస్తూ భీష్ముడిని మార్కొన్నాడు. 
'ఒక ఆడదానితో నేను యుద్దం చేస్తానా? అని తన మనస్సులో భావించి, భీష్ముడు తొలగిపోయాడు. 


క. కను6గొని కురుపతి యాచా । ర్యుని6 బురికొలుపుటయు నాత. డుద్దామగతిం 
జని కడిమి మెజియ నుజ్జ్వల । ఘనమార్గణపుంజముల శిఖండి దెరల్లెన్‌. 286 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కను(గొని= చూచి; కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); ఆచార్యునిన్‌= గురుని(ద్రోణుని); పురికొల్పుటయున్‌= 
ప్రోత్సహించగా; ఆతండు= ద్రోణుడు; ఉద్దామగతిన్‌+చని= భయంకరమైన రీతిగా వెళ్ళి; కడిమి+మెజయన్‌= పరాక్రమము 
వెలుగొందగా; ఉజ్జ్వల ఘన మార్గణ పుంజములన్‌= (ప్రకాశమానములైన గొప్పవైన బాణముల సముదాయంతో; శిఖండిన్‌= 
శిఖండిని; తెరల్చెన్‌= మరలునట్టు చేశాడు. 


తాత్సర్యం: శిఖండితో యుద్దం చేయటానికి ఇష్టంలేక - భీష్ముడు వెళ్ళిపోవటం చూచి, దుర్యోధనుడు 


ద్రోణాచార్యుడిని పురికొల్పాడు. ద్రోణుడు పరాక్రమం ప్రకాశించగా, భయంకరంగా వెళ్ళి, వెలుగొందే అమ్ముల 
సముదాయం ప్రయోగించి శిఖండిని మరలించాడు. 


క అమ్మెయి€ గౌరవులును ద । ర్ప మృలరంగ6 జెలగుటయును బాండవబలముల్‌ 

సమ్ముఖమున( దల(పడినను | సమ్మర్దం బుగ్ర మయ్యె సంగ్రామమునన్‌. 287 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆరీతిగా; కౌరవులును= కౌరవులు కూడా; దర్పమ్ము+అలరంగన్‌= గర్వము విలసిల్లగా; 
చెలగుటయును= ఒప్పుటయును; పాండవ బలముల్‌= పాండవులసేనలు; సము శఖమునన్‌+తలపడినను= ప్రత్యక్షంగా మార్కొనటం 
చేత; సం[గ్రామమునన్‌= యుద్ధమందు; సమ్మర్హంబు= సంకులత్వం; ఉ(గ్రము+అయ్యెన్‌= భయకరం అయింది. 


తాత్సర్యం: ఆ రీతిగా కౌరవులు కూడా దర్పంగా యుద్దం చేశారు. పాండవ సేనలు వారిని ఎదిరించాయి. ఇక 
ఘోరమైన సంకుల సంగ్రామం చెలరేగింది. 


క. ధూళుల మేఘంబులు6 గర । వాలాదినిశాతహేతివర్గాంశుతటి 
న్మాలయు గుణరవగర్దలు6 | గీలాలపువృష్టికిం దగియె నట్టియెడన్‌. 288 


ప్రతిపదార్థం: ధూళుల మేఘంబులు= దుమ్ములు అనే మబ్బులు; కరవాల+ఆది నిశాత హేతి వర్గ అంశు తటిత్‌+మాలయున్‌= 
కత్తులు మొదలైన వాడియైన కత్తుల సమూహాల కాంతులు అనే మెరుపు తీగల దండ; గుణ రవ గర్జలున్‌= విల్లుకు కట్టిన 
అల్లె (త్రాటి మోతలు అనే (మేఘ) గర్జలు; కీలాలపు+వృష్టికిన్‌= రక్తము అనే వర్షానికి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; తగియెన్‌= 
తగినట్టిదిగా కన్పించింది. 


తాత్సర్యం: రణరంగంలో చెలరేగిన దుమ్ములే మబ్బులు, కత్తులు మొదలయిన వాడియెన ఆయుధాల నుండి 
వెలువడే ధగద్దగలే మెరుపు తీగల దండలు. అల్లెత్రాటి మోతలే మేఘగర్జనలు. ఇక - నెత్తుటి వర్షం కురియటానికి 
అప్పుడు- అంతా తగినట్టుగా ఉంది. 


విశేషం: అలం: రూపకం. కీలాలపు వృష్టి - శ్లిష్టరూపకం. 1. కీలాలము= అనగా నెత్తురు అని ఒక అర్థం. రెండవ అర్థం నీరు. 
నెత్తురు వాననీరు మాదిరిగా కురవటానికి ఈ సంగ్రామం రంగంగా ఏర్పడింది. 


క. ప్రోవులు గట్టిన గుజ్దిపు। బ్రేవులు నేనుంగుల తజచుంబీనుంగులు ర 
క్తావిలత వెల్లచీరలు(। గావులు నై భటనికాయకాయంబులునై. 289 


ప్రతిపదార్థం: ప్రోవులు+కట్టిన= గుట్టలుగా ఏర్పడిన; గుజ్జపు+(ప్రేవులు= అశ్వాల రక్తనాళాలు; ఏనుంగుల+తఅచు+పీనుంగులు= 


ఏనుగుల దట్టమైన మృతకళేబరాలు; రక్త+ఆవిలతన్‌= రక్తంతో కూడు కొనటంచేత; వెల్ల+చీరలున్‌= తెల్ల వస్త్రాలు; కావులును+ఐ= 
కాషాయపు రంగుతో కూడినవై; భట నికాయ కాయంబులును+ఐ= భటుల సముదాయాలయొక్కశరీరాలు అయి. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 253 


తాత్సర్యం: గుట్టలుగా పడిపోయాయి గుర్రాల ప్రేవులు. ఏనుగుల మృతకళేబరాలు దట్టంగా కూడుకున్నాయి. 
తెల్లని వస్త్రాలు నెత్తుటిలో తడిసి జేగురు రంగువిగా మారిపోయాయి. అట్టే భటసముదాయాల శరీరాలు కూడా 
పడి ఉన్నాయి. 
క. సమరాంగణంబు కడుఘో ।; రముగా నిరువా6గు€ బోరురభసంబున ది 

కృమితి వడంకాడెం బొగడెడు |; నమరులయులి వడరె. జదల నతినిబిడముగాన్‌. 290 
ప్రతిపదార్థం: సమర+అంగణంబు= రణరంగం (పొలికలను); కడున్‌= మిక్కిలి; ఘోరముగాన్‌= భయంకరముగా; ఇరువాయున్‌= 
రెండు పక్షాలు(కౌరవ,పాండవసేనలు); పోరు+రభసంబునన్‌= యుద్దంచేసే ఉద్రేకంలో; దిక్‌+సమితి= దిక్కుల సముదాయం; 
వడ(కు+ఆడెన్‌= కంపించింది; చదలన్‌= ఆకాశమునందు; అతి నిబిడముగాన్‌= మిక్కిలి దట్టముగా; పొగడెడు= ప్రశంసించే; 
అమరుల+ఉలివు= వేల్పుల మాటల సవ్వడి; అడరెన్‌= అతిశయించింది. 
తాత్పర్యం: కురుపాండవులు ఇరుపక్షాలు పోరుతున్నప్పుడు రణరంగం మిక్కిలి భయంకరంగా మారింది. దిక్కులు 
కంపించాయి. చారణుల (ప్రశంసాగీతాలతో ఆకాశం మారుమోగింది. 
విశేషం: అమరుల ఉలివు= దేవతల ప్రశంసా నినాదం, లోకోత్తరమైన ్రతిభ-పరాక్రమం (ప్రదర్శించినపుడు వేల్పులు - చారణులు 
ఉప్పొంగిపోయి ప్రశంసాగీతాలు పాడుతారట! ఇది హృదయంగమమైన కవి సమయంగా ప్రాచీన భారతీయ సాహిత్యంలో అవతరించి 
కన్పిస్తుంది. 
క అనిలజభీష్ములు దమతమ । మొనలకు€ గన్నాకు లగుచు మునుకొని వడి న 

ర్లునకుంభసంభవుల ప్రా । పున జూపిరి విక్రమంబు భూరిబలంబున్‌. 291 
ప్రతిపదార్థం: అనిలజ+భీష్ములు= భీముడు, భీష్ముడు; తమ+తమ+మొనలకున్‌= తమ తమ సేనలకు; కన్నాకులు+అగుచున్‌= 
నాయకులు అగుచు; మునుకొని= ముందున కేగుదెంచి; వడిన్‌= వేగముగా; అర్జున+కుంభసంభవుల+(ప్రాపునన్‌= అర్జునుడు- 
ద్రోణుడు తోడ్పడగా; విక్రమంబు= పరాక్రమం; భూరి+బలంబున్‌= మిక్కుటమగు శక్తిని; చూపిరి= (ప్రదర్శించారు. 
తాత్సర్యం: భీముడు, భీష్ముడు తమ తమ సేనలకు నాయకత్వం వహించారు. భీముడికి, అర్జునుడు సాయం 
చేశాడు. భీష్ముడికి (ద్రోణుడు తోడైనాడు. వారు ఇరువురూ తమ పరాక్రమం - గొప్పబలం చూపించి పోరాడారు. 
విశేషం: అలం: యథాసంఖ్యం. 
క _ భీమునిదెసం గాళింగో । ద్లామగజానీక సంగతత్వస్సురణా 

౧ ర 

భీమగతిం దటిమెం గురు । భూమీశుండు భఖీష్మగురులు పోరెడు బలిమిన్‌. 292 
ప్రతిపదార్థం: భీష్మగురులు= భీష్ముడును, [ద్రోణుడును; పోరెడు+బలిమిన్‌= యుద్ధం చేసేటప్పుడు ఏర్పడిన బలముతో; 
భీమునిదెసన్‌= భీముడివైపునకు; కాళింగ+ ఉద్దామ+ గజ+ అనీక+ సంగతత్వ+స్పురణా+భీమ+గతిన్‌= కళింగదే శానికి సంబంధించిన 


భయంకరమైన ఏనుగుల గుంపు కలయికతో ఏర్పడే భయోత్సాతంతో; కురు+భూమీశుండు= కురురాజు(దుర్యోధనుడు); తణిమెన్‌= 
భీముని మార్కొన్నాడు. 


తాత్సర్యం: భీముడు, అర్జునుడు ఒకవైపు, వారికి ఎదురుగా భీష్ముడు, (ద్రోణుడు పోరాడుతున్నారు. ఆ సమయం 
చూచి, అది మంచి అదను అని ఎంచి దుర్యోధనుడు భీముడిని మార్కొన్నాడు. కళింగ మత్తేభ యూధాలు భీముడిపై 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒక్కుమ్మడి పైబడి యుద్దం చేయటం పరిపాటి. ఒక్క దుర్యోధనుడు ఆ మత్తేభయూధాల సంకుల శక్తిని 
మేళవించికొని భీముడిపై దాడి చేశాడు. 


చ. అటిముటి నీ కుమారవరు ల । త్రటి నందటు నాబకారిపై 
నుటిక రథంబులం బటిప నుజ్జ్వలశైలము మేఘబృందముల్‌ 
గిలికొన( గప్పిన ట్లయినం గ్రీడి గుణస్వన ముల్లసిల్ల నే 
డె విశిఖప్రతాప మనుతీవ్రసమీరము నేపు సూపినన్‌. 293 


ప్రతిపదార్థం: అజిముటిన్‌= సంభ్రమంతో; నీ+కుమారవరులు= నీ పుత్రరత్నములు(నీ కొడుకులలో శ్రేష్టులు, గొప్పవారైన నీ 
పుత్రులు); అందజున్‌= అందరునూ; ఆ+తటిన్‌= ఆ సమయమున; ఆ+బక+అరిపైన్‌= ఆ భీమునిపై; ఉజణక= లక్ష్యపెట్టక; 
రథంబులన్‌= రథాలను; పజపన్‌= తోలగా; ఉజ్జల శైలమున్‌= (ప్రకాశించే కొండను; మేఘ+బృందముల్‌= మబ్బులగుంపులు; 
గితికొనన్‌= కూడి; కప్పినట్టు+ అయినన్‌= (క్రమ్మినట్టుగా కాగా; (క్రీడి= అర్జునుడు; గుణ+స్వనము+ఉల్లసిల్లన్‌= అల్లైత్రాటి మోత 
విలసిల్లగా; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; విశిఖ+(ప్రతాపము+అను= బాణాల పరా(క్రమం అనే; తీవ్ర+సమీరము+ఏపు+చూపినన్‌= 
గొప్ప గాలి విజృంభణ ప్రదర్శించగా. 

తాత్సర్యం: దుర్యోధనుడు భీముడిని తాకటం తోడనే నీ కుమారులు అందరూ రథాలను తోలి భీముడిని 
మార్కొన్నారు. కొండను మబ్బుల దొంతర ఆవరించినట్టయింది. అప్పుడు అల్లెత్రాటిని మోగించి, అర్జునుడు 
వేగమైన గాలి ఏపు వంటి అమ్ముల సముదాయం ప్రయోగించాడు. 


విశేషం: అలం: ఉపమ రూపకం. భీముడు కొండవలె నిలిచాడు. దుర్యోధనుడు, అతడి తమ్ములు మబ్బులవలె ఆ కొండను 
క్రమ్మారు. అర్జునుడు పెనుగాలి వంటి బాణాలు ప్రయోగించాడు. పెనుగాలి వీచేటప్పుడు చెలరేగే ధ్వనివలె - అర్జునుని వింటినారి 
మోత (గుణధ్వని) వినిపించింది. 


క ఆరథనివహంబులు న । వ్వారణములు. దెరలి మరలి వడి. బబిచుటయుం 
గౌరవబల మెల్లను రణ । శూరుండు గాంగేయుమటువు సొచ్చె వికలమై. 294 


ప్రతిపదార్థం: ఆ+రథ+నివహంబులు= ఆ తేరుల గుంపులు; ఆ+వారణములు= ఆ ఏనుగులు; తెరలి+మరలి= వెనుదిరిగి; 
వడిన్‌= వేగంగా; పజచుటయున్‌= పారిపోవటంచేత; కౌరవ+బలము+ఎల్లను= కౌరవసేన అంతా; వికలము+ఐ= చీకాకు చెంది; 
రణ శూరుండు= యుద్దం చేయుటలో వీరుడైన; గాంగేయు+మణువు+చొచ్చెన్‌= భీష్ముడి వెనుకకు చేరింది. 


తాత్సర్యం: కౌరవ సైన్యంలోని ఆ రథాలు, ఏనుగులు అన్నీ వెనుకంజ వేసి వేగంగా పారిపోయాయి. ఇక మిగిలిన 
కౌరవసేన అంతా చీకాకై చిట్టచివరకు రణశూరుడూ, సేనాపతీ అయిన భీష్ముడి వెనుకకు చేరి నిలిచింది. 


వ.  ఇట్లుసేన మొగతిరిగినం గని సుయోధనుండు బరవసంబునం బురికొల్సి చేయి వీచుచు నగ్గలిక నడచినం 
గాంభోజ గోపాల సింధుగాంధార సౌవీర త్రిగర్త కళింగ ప్రముఖ బలసంగతు లై శకుని సైంధవులు 
దుశ్మాసనుం బురస్కరించికొని యురవడించి భీమపార్ణులం బొదివిన ధర్మనందనుండు వెన్నుదన్నియదల్చినం 
జేది కాశకరూశపాంచాల సైన్యంబులతో ధృష్టద్యుమ్నపురోగములగు రథికముఖ్యులు గడంగి కవిసి రప్పడు 
విందానువిందులు గాశిరాజును సైంధవుండు భీమసేనుని వికర్ణుండు సహదేవుని జిత్రసేనుండు శిఖండిని 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 255 


దుర్యోధనుండు విరటుని( ద్రిగర్తులు నకులుని ద్రోణుండు చేకితానసాత్యకులను గృపహార్దిక్యులు 
ధృష్టద్యుమ్నుని సౌభద్రుండు సాల్వకేకయు లను ధృష్టకేతుఘటోత్కచులు నీకొడుకులం దలపడిరి యుధిష్టిరుండు 
దాను మద్రేశ్వరుందాశి నిట్లు సంకులసమరం బైన న స్తశస్త్ర సంఘట్టనంబున వెడలుమంటలు మింట నడరి 
మధ్యాహ్నృప్రచండంబు లై యున్న చండకిరణుకిరణంబుల మగిడింప నరదంబులు దాళశి పడి పొరలు 
కరులును కరిహస్తాకర్షణవిధ్వస్తంబు లగు రథంబులును దురగఖురపుటవిఘట్టితగాత్రు లగు పదాతులును 
బదాతి వర్గానర్గళప్రహారధారాళ రక్తసిక్తంబు లగు ఘోటకంబులు నై చూచుఖేచరులకు వెక్కసం బయ్యె 
నట్టియెడ. 295 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సేన= సైన్యం; మొగతిరిగినన్‌= వెనుకకు మరలటం చేత; సుయోధనుండు; బరవసంబునన్‌+పురికొల్సి= 
ధైర్యంతో ప్రోత్సహించి; చేయి+వీచుచున్‌= హస్తం ఇటునటు త్రిప్పుతూ - ప్రోత్సహిస్తూ; అగ్గలికన్‌= శౌర్యంతో; నడచినన్‌; కాంభోజ 
గోపాల సింధు గాంధార సౌవీర త్రిగర్త కళింగ ప్రముఖ బలసంగతులై= కాంభోజము గోపాలము - సింధువు - గాంధారము; 
సౌవీరము- త్రిగర్తము కళింగము మున్నగు దేశాలకు సంబంధించిన సేనలతో కూడినవారై; శకుని సైంధవులు= శకుని సైంధవులు; 
దుశ్శాసనున్‌= దుశ్శాసనుని; పురస్కరించికొని= ముందు పెట్టుకొని; ఉరవడించి= విజృంభించి; భీమ, పార్టులన్‌= భీముడిని, 
అర్జునుడిని; పొదివినన్‌= మార్కొనగా; ధర్మనందనుండు; వెన్ను+తన్ని+అదల్చినన్‌= వెనుకనుండి (ప్రోత్సహించగా; చేది, కాశ, 
కరూశ, పాంచాల+సైన్యంబులతోన్‌= చేది - కాశ - కరూశ - పాంచాల దేశాలకు సంబంధించిన సేనలతో; ధృష్టద్యుమ్న+పురస్‌+ 
గములు+అగుచున్‌= ధృష్టద్యుమ్నుని ముందు పెట్టుకొని కదలిన వారగుచు; రథికముఖ్యులు= వీర గ్రేష్టులు; కడంగి= పూని; 
కవిసిరి= మార్కొన్నారు; అప్పుడు; వింద+అనువిందులు; కాశీరాజును సైంధవుండు; భీమసేనుని వికర్ణుండు, సహదేవుడిని చిత్ర 
సేనుండు; శిఖండిని దుర్యోధనుడు; విరటుని; (త్రిగర్తులు; నకులుని ద్రోణుండు; చేకితాన సాత్యకులను= చేకితానుని మరియు 
సాత్యకిని; కృప, హార్షిక్యులు= కృపుడు, హార్షిక్యుడు(కృతవర్మ; ధృష్టద్యుమ్నుని సౌభ(ద్రుండు= అభిమన్యుడు; సాల్వ, కేకయలను= 
సాల్వుని కేకయులను; ధృష్టకేతు ఘటోత్కచులు= ధృష్టకేతుడు, ఘటోత్కచుడును; నీ కొడుకులన్‌= నీ కుమారులను; తలపడిరి= 
మార్కొన్నారు; యుధిష్టిరుండు= ధర్మరాజు; తాను; మద్రేశ్వరున్‌= శల్యుని; తాయెన్‌= ఎదిరించాడు; ఇట్లు; 
సంకుల+సమరంబు+అయినన్‌= సందడి యుద్దం జరుగగా; అస్త్ర+శస్త్ర+సంఘట్టనంబునన్‌= మంత్రబాణాలు బాణాల ఒరపిడి 
చేత; వెడలు+మంటలు= ఏర్పడిన అగ్నిజ్వాలలు; మింటన్‌= ఆకాశమందు; అడరి= విజృంభించి; మధ్యాహ్న+(ప్రచండంబులై+ఉన్న= 
పట్టపగలు తీక్షంగా వెలుగొందే; చండకిరణు+ కిరణంబులన్‌= సూర్యుడి కిరణాలను; మగిడింపన్‌= పారద్రోలగా; అరదంబులున్‌= 
రథాలును; తాంకి= స్పృశించి; పడి+పొరలు= నేలమీదపడి ఇటునటు కదలు; కరులును= ఏనుగులును; కరి హస్త+ఆకర్షణ+ 
విధ్వస్తంబులు+అగు= ఏనుగుల తొండాలచే ఆకర్షింపబడి - చెడిపోయిన రథంబులును; తురగ ఖుర పుట విఘట్టిత 
గాతులు+అగు= గుర్రాల గిట్టలచే (త్రొక్కబడిన కళేబరాలు గల; పదాతులును= కాలి భటులును; పదాతి వర్గ?అనర్గళ ప్రహార 
ధారాళ రక్త సిక్తంబులు అగు= కాలిభటుల సమూహాల యొక్క ఎడతెగని దెబ్బలచే బాగుగ కారిన నెత్తురుతోతడిసిన; 
ఘోటకంబులున్‌+ఐ= గుర్రాలును అయి; చూచు; ఖేచరులకున్‌= ఆకాశంలో సంచరించే వేల్పులకు; వెక్కసంబు+అయ్యెన్‌= 
మిక్కిలిదుస్సహమైంది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్సర్యం: కౌరవసైన్యం వెనుకకు మరలింది. దుర్యోధనుడు ధైర్యంతో ముందుకు వచ్చి, చేయి ఊపి - తన 
సేనకు ప్రోత్సాహం కల్పించాడు. శకుని - సైంధవుడు సింధు గాంధార సౌవీర త్రిగర్త కళింగాది దేశాల సేనలను 
తరలించుకొని వచ్చారు. వారు దుశ్తాసనుడి నాయకత్వంలో భీముడిని, అర్జునుడిని మార్కొన్నారు. ధర్మరాజు 
- చేది కాశ కరూశ పాంచాల సైన్యాలను ప్రోత్సహించగా, ధృష్టద్యుమ్నుడు ఆ సేనలకు నాయకత్వం వహించాడు. 
ఆ సంగ్రామంలో విందానువిందులు - కాశీరాజును సైంధవుడు - భీమసేనుడిని వికర్ణుడు, సహదేవుడిని, 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్రసేనుడు, శిఖండిని - దుర్యోధనుడు, విరాటుడిని - త్రిగర్తులు, నకులుడిని - ద్రోణుడు, చేకితాన సాత్యకులను 
- కృపుడు - కృతవర్మ, ధృష్టద్యుమ్నుడిని - అభిమన్యుడు, సాల్వుడిని, కేకయులను - ధృష్టకేతువు, ఘటోత్కచుడు 
- కౌరవరాజు పుత్రులను కృతవర్మ యుధిష్టిరుడు - శల్యుడిని ఎదిరించి యుద్దం చేశారు. ఈ విధంగా సంకుల 
సమరం మధ్యాహ్నం వరకు సాగింది. అస్త్రశస్తాల తాకిడి వలన రేగిన మంటలు పట్టపగలు (ప్రకాశించే సూర్యుని 
వేడి కిరణాలను మరపింప చేశాయి! ఇక - రథాలను తాకి, నేలకు ఒరిగిన ఏనుగుల పీనుగులు, ఏనుగుల తొండాల 
తాకిడికి నుగ్గునుగ్గు అయిన తేరులు - గుర్రాల గిట్టల సందుల నలిగి చచ్చిపోయిన కాలి భటులు - కాలిభటుల 
తాకిడికి ఆగకుండా కారిన నెత్తురు ధారలలో పొరలే గుర్రాలు - ఆకాశంలో చరిస్తూ చూచే వేల్పులకు దుస్పహంగా 


కనిపించాయి. 


విశేషం: ఇంతటి సంకుల సమరంలో కూడా - ఉభయ పక్షాలలోని వీరులూ తమ ్రతివీరులను ఎన్నుకోవటంలో గల నేర్పు 
గమనింపదగినట్టిది. ఉదాహరణకు ధర్మరాజు శల్యుడిని మార్కొన్నాడు. 


క. భీముని పోరుట గడును । ద్దామం బై మెజియుటయు. బితామహుండు శర 
స్తోమవిదారితు జేసి మ | హామర్నోత్మ్కర్ను. డగుచు నతనిం బెలుచన్‌. 296 


ప్రతిపదార్థం: భీముని పోరుట= భీముని యొక్క పోరాటం; కడున్‌= మిక్కిలి; ఉద్దామంబు+ఐ= భయంకరమై; మెజయుటయున్‌= 
'ప్రకాశించటంచేత; పితామహుండు= తాతగారు(భీష్ముడు); అతనిన్‌= భీముని; పెలుచన్‌= మిక్కుటముగా; 
మహా+అమర్హఉత్కర్షుడు+అగుచున్‌= మిక్కుటమగు కోపముచే విజృంభించిన వాడు అగుచు; శర స్తోమ విదారితున్‌ చేసెన్‌= 
బాణముల చేత గాయములు పొందినవాడినిగా చేశాడు. 


తాత్సర్యం: భీముడి పోరాటం మిక్కిలి భయంకరంగా సాగింది. భీష్ముడికి మిక్కుటమైన కోపం వచ్చి విజృంభించి- 
భీముడిపై పెక్కు బాణాలు ప్రయోగించి అతని శరీరం తూట్లు పడేటట్టు చేశాడు. 


విశేషం: భీష్ముడికి పాండవులమీద (ప్రేమ ఉంది. అయితే భీముడికి భీష్ముడిపై ఏమంత (ప్రేమలేదు. అందుచే లోకువ చేసి భీముడు 
విజృంభించి భీష్ముడిని లెక్కచేయలేదు. ఇక - భీష్ముడికి కోపం వచ్చింది. అతడు (ప్రేమాభిమానాలు (ప్రక్కకు నెట్టి - భీముని 
గాయపరచాడు. భీష్ముడు అంతపని చేస్తాడని ఎవరూ ఊహించలేదు. సాత్యకికి పట్టరాని కోపం వచ్చింది. 
క కనుగొని సాత్యకి యేనుం । గునకు సిడులు సూపినట్లు కోపంబున భీ 

ష్మునిమీందం గవిసి యుజ్వల । సునిశిత భల్లంబు లేసి సురలు నుతింపన్‌. 297 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి(భీష్ముడు భీముడిని గాయపరచటం చూచి); సాత్యకి; ఏనుంగునకున్‌= ఏనుగును; సిడులు+చూపినట్లు= 
బరికోలలు చూపినట్టు; కోపంబునన్‌= ఆగ్రహంతో; భీష్మునిమీందన్‌= భీష్ముడిమీద; కవిసి= మార్కొని; ఉజ్జ్వల సునిశిత భల్లంబులు= 
ప్రకాశమానమైన వాడియెన ఈటె బాణాలు; సురలు= దేవతలు; నుతింపన్‌= ప్రస్తుతింపగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: తాతయైన భీష్ముడు - భీముడిపై - మనుమడు అనే అభిమానం ఏమాత్రం లేకుండా వాడి బాణాలు 
ప్రయోగించి అతని శరీరాన్ని తూటులు పడేటట్టు చేయటం చూచేసరికి సాత్యకి ఒళ్ళుమండిపోయింది. బరికోల 
చూసిన ఏనుగువలె ఆతడు భీష్ముడిపై - దేవతలు ప్రస్తుతింపగా, గొప్ప వాడి బాణాలు గుప్పించాడు. 
విశేషం: అలం: ఉపమ. ఏనుగునకు సిళ్ళు చూపినట్టు. సిళ్ళు అనగా ఏనుగును పొడిచే బరిగోల. సిళ్లు చూస్తే - ఏనుగు రెచ్చిపోతుంది. 
ఈ ప్రయోగంలోని సారస్యం గమనింపదగినట్టిది. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 257 


ఆ. అలిగి యతండు సూతుతలం దెగనేసిన । నధిప! వృష్టివీరునరద మిట్టు 

నట్టు( దిగిచె నప్ప డాకుల గతి ఘోట | కములు దద్ధలంబు గలంగం బడంగ. 298 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అతండు= భీష్ముడు; అలిగి= కోపించి; సూతు+తలన్‌= సాత్యకి యొక్క 
సారథి తలను; తెగన్‌+ఏసినన్‌= తెగేటట్టు బాణం ప్రయోగింపగా; వృష్లి+వీరు+అరదము= వృష్టివంశానికి చెందిన వీరుని రథం- 


సాత్యకి తేరు; అప్పుడు; ఆకుల+గతిన్‌= కలత చెందిన రీతిగా; ఘోటకములు= గుర్రాలు; తద్‌+బలంబున్‌= సాత్యకి సేన; 
కలంగన్‌+పడంగన్‌= చీకాకు చెందగా; ఇట్టున్‌+అట్టున్‌= ఇటు అటు; తిగిచెన్‌= మరలిపోయింది; 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు కోపంతో సారథి తలను (త్రుంచగా సైన్యం కలత చెందింది. భయంతో 
గుర్రాలు సాత్యకి రథాన్ని అటూ ఇటూ ఈడ్సాయి. 
క. మరలుపుండు పట్టు. డిట తెం | డరదమునకు వేగవేగ యడ్డము సనుం డా 

తురు6 డయ్యెను సాత్యకి సె । చ్రైరం జొరు6 డనునులివు వారిసేన( జెలంగెన్‌. 299 
ప్రతిపదార్థం: మరలుపు(డు= మరలించండి; పట్టుండు= పట్టుకోండి; ఇటు+తెండు= ఇక్కడకు తీసికొనిరండి; అరదమునకున్‌= 
తేరుకు; వేగవేగ= శీఘ్రంగా; అడ్డము+చను(డు= అడ్డంగా నిలవండి; సాత్యకి= సాత్యకి; ఆతురుండు+అయ్యెను= ఆపన్నుడు 
అయినాడు; చెచ్చెరన్‌= వేగంగా; చారుండు= లోపలికి వెళ్ళండి; అను+ఉలివు= అనే ధ్వని; వారిసేనన్‌= పాండవసేనలో; చెలంగెన్‌= 
వ్యాపించింది. 
తాత్సర్యం: 'సాత్యకి ఆపదలో చిక్కుకొన్నాడు. అతడిని ఆదుకోండి; రథాన్ని మరలించండి; పట్టుకోండి; ఇక్కడకు 
తీసికొనిరండి. అతడి రథానికి అడ్డం నిలవండి. వేగంగా లోపలికి చొరబడండి' అనే అరుపులు పాండవసేనలో 
వినిపించాయి. 
తే. వికలరధు(దగు నావృష్టివీరు మీ(ద | నేయ నొల్లక మీ తండ్రి యెసక మెసంగ 

బాహుబలమున( బాండవవ్యూహవిదళ | నంబు సేయం దొడంగి భూనాథముఖ్య! 300 
ప్రతిపదార్థం: భూనాథముఖ్య!= ఓ రాజ (్రేష్టుడా, ధృతరాష్ట్ర మహారాజా!; వికల+రథుండు+అగు= పాడైపోయిన తేరు గలవాడగు; 
ఆ+వృష్టి-వీరుమీందన్‌= సాత్యకిమీద; ఏయన్‌+ఒల్లక= బాణాలు (ప్రయోగించటానికి ఇష్టంలేక; మీ+తండ్రి= భీష్ముడు; 
ఎసకము+ఎసంగన్‌= విజృంభించి; బాహు+బలమునన్‌= పరా(క్రమ శక్తితో; పాండవ+వ్యూహ+విదళనంబు= పాండవులు పన్నిన 
మొగ్గరమును ఖండించటం; చేయన్‌+తొడంగెన్‌= సలుపసాగాడు. 
తాత్పర్యం: రాజులలో శ్రేష్టుడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!, విరథుడైన సాత్యకి మోద బాణాలు వేయడం ఇష్టపడక, 
నీ తండ్రియైన భీష్ముడు విజృంభించి పాండవులు పన్నిన వ్యూహాన్ని భుజ బలంతో ఛేదింపసాగాడు. 
నిశేషం: విరథుడిపై ఆయుధ ప్రయోగం చేయటం వీరమర్యాద కాదు. జగదేకవీరుడు కౌరవ సేనాపతియైన భీష్ముడు- ఆ వీర 
మర్యాద పాటించటం చేత సాత్యకి సజీవుడై బయటపడ్డాడు. 
క. అంత విరాటు(డు లయకా । లాంతకుండుం బోలె బేర్ణి యతిరభసమునన్‌ 

శాంతనవు( గదిసి యేసెం । గుంతీసుతు లలర మూండు క్రూరాస్త్రములన్‌. 301 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; విరాటుండు= విరాటరాజు; లయకాల+అంతకు(డున్‌+పోలెన్‌= ప్రళభయకాలము నందలి 
యమునివలె; అతి+రభసమునన్‌= మిక్కుటమగు ఆటోపంతో; పేర్చి= అతిశయించి; శాంతనవున్‌= శంతనుకొడుకును(భీష్ముని); 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


కదిసి= మార్కొని; కుంతీసుతులు= కుంతీపుత్రులు(పాండవులు); అలరన్‌= సంతోషించగా; మూండు+క్రూర+అ స్త్రములన్‌= 
మూడు క్రూరములైన మం(త్రబాణాలను;ఏసెన్‌= (ప్రయోగించాడు. 

తాత్సర్యం: పిదప - విరాటరాజు (ప్రళయ సమయంలో యముడివలె విజృంభించి - మిక్కుటమైన సంరంభంతో 
తాకి - పాండవులు సంతోషించేటట్టుగా మూడు ఘోర బాణాలు భీష్ముడిపై ప్రయోగించాడు. 


క. ఏసి తురంగంబుల నో । నేసిన గోపించి భీష్మం డిషుదశకమునం 

జేసి నతని రక్తజలో । ద్ధాసితగాత్రుండుగ రెండుబలములు. బొగడన్‌. 302 
ప్రతిపదార్థం: ఏసి=వేసి; తురంగంబులన్‌= గుర్రాలను; నోన్‌+ఏసినన్‌ = నొచ్చునట్టుగా కొట్టగా; కోపించి= ఆ(గ్రహం చెంది; 
భీష్ముండు= భీష్ముడు; ఇషు+దశకమునన్‌= పది బాణాలతో; రక్తజల+ఉద్భాసిత+గాత్రుండుగన్‌= రక్తధారలతో మిక్కుటంగా 
ప్రకాశించే శరీరంగల వాడిగా; రెండు+బలములున్‌= ఉభయసేనలు (కౌరవుల సేనలు+పాండవుల సేనలు); పొగడన్‌= ప్రశంసించేటట్లుగా; 
అతనిన్‌= విరాటరాజును; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: విరాటుడు భీష్ముడి గుర్రాలను నొప్పింపగా, ఆయనకు కోపం వచ్చింది. ఆయన విరాటుడిపై పది 
బాణాలు గుప్పించి, అతడి శరీరంపై రక్తధారలు |ప్రకాశించేటట్లు బాణాలు ప్రయోగించాడు. భీష్ముడి శరప్రయోగ 
విన్యాసం చూచి, కౌరవ సేనలే గాక పాండవ సేనలు కూడా (ప్రశంసించాయి. 


వ. అట్టి యెడ. 303 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: అప్పుడు. 
శా. గంగానందను( దాశ నర్గును(డు వోంగా నడ్డమై రాజు మె 

చఛ్చం గేలీగతి యుల్లసిల్ల జని యశ్వత్థామ షద్దాణవి 

ద్దాంగుం జేసె. గిరీటి నవ్వుచు. దదీయంబైనచాపంబు ద్రుం 

ధి (గ 

చెం గోదండము వే జొకండు గొని యేసెన్‌ ద్రౌణి పె క్కమ్ములన్‌. 304 
ప్రతిపదార్థం: గంగా+నందనున్‌= గంగకొడుకును(భీష్ముని); తాంకన్‌= మార్కొనుటకు; అర్జ్హునుండు= అర్జునుడు; పోంగాన్‌= 
వెళ్ళగా; అడ్డమై= అడ్డుపడుటకు; రాజు= దుర్యోధనుడు; మెచ్చన్‌= (ప్రశంసించే టట్టుగా; కేలీ+గతి= ఆటరీతి; ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; 
చని= వెడలి; అశృత్తామ= అశ్వత్థామ; షట్‌+బాణ విద్ద+అంగున్‌+చేసెన్‌= ఆరు బాణాలు (గ్రుచ్చుకొన్న దేహం గలవానినిగా; 
చేసెన్‌= చేశాడు; కిరీటి= అర్జునుడు; నవ్వుచున్‌; తదీయంబు+ఐన= ఆతని; చాపంబు= విల్లు (త్రుంచెన్‌= ఖండించాడు; 
ద్రౌణి= ద్రోణుని కొడుకు; వేణు+ఒకండు= ఇంకొక; కోదండంబు= విల్లు; కొని= (గ్రహించి; పెక్కు+అమ్ములన్‌= అనేక బాణాలను; 
ఏసెన్‌= (ప్రయోగించాడు. 
తాత్సర్యం: భీష్ముడిని మార్కొనేటందుకు అర్జునుడు వెళ్ళుతుండగా - ప్రభువైన దుర్యోధనుడు సంతోషించేటట్లుగా; 
మధ్యలో అశ్వత్తామ అతడిని మార్కొని, ఆరు బాణాలు ప్రయోగించాడు. ఆ ఆరుబాణాలూ అర్జునుడి శరీరంపై 
(గ్రుచ్చుకొన్నాయి. అయితే నవ్వుతూ, అశృత్తామ యొక్క విల్లును ఖండించాడు అర్జునుడు. అశ్వత్థామ మరో 
విల్లు గ్రహించి అర్జునుడిపై ఎన్నో బాణాలు గుప్పించాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 259 


క. గురుసుతు బెడిదపుటంపటి । నరనారాయణులు నొచ్చినన్‌ నరుకడ క 
న్నరుణం బగుటయు. దద్రుచి । పరంపరలతోన నిగిడె బాణచయంబుల్‌. 305 


ప్రతిపదార్థం: గురు+సుతు+బెడిదపు+అంపజన్‌= అశ్వత్థామ యొక్క కఠినములైన బాణాలసమూహం చేత; నర+నారాయణులు= 
అర్జునుడు, శ్రీకృష్ణుడు; నొచ్చినన్‌= దెబ్బతినగా, నరు+కడకన్ను= అర్జునుని కన్ను చివరిభాగం; అరుణంబు అగుటయున్‌= 
ఎ(ర్రబడుటయు; తద్‌+రుచి+పరంపరలతోన= ఆ ఎర్రని కాంతుల వరుసలతోనే; బాణచయంబుల్‌= అమ్ములగుంపులు; 
నిగిడెన్‌= వ్యాపించాయి. 


తాత్పర్యం: అశృత్తామ ప్రయోగించిన గట్టి బాణాలచేత అర్జునుడు, శ్రీకృష్ణుడు కలత చెందారు. అర్జునుడికి 
థ లు జ ac) జ 


అ 


ఆ(గహం వచ్చి అతని కన్నులు ఎ(ర్రపడ్డాయి. ఆ ఎల్టుని కన్నుల కాంతులతోనే అమ్ముల గుంపులు అశృత్తామపై 


a 


(ప్రసరించాయి. 


క ఉటిక నరుం డట్టు మైమటు । వజువుళ్ళుగం జేసి లీల నంగము లెల్లం 

బటియలుగ జేయ నాతం । డటుమెడలక మటియు నేసి నధికరయమునన్‌. 306 
ప్రతిపదార్థం: ఉజక= లెక్కచేయక; నరుండు= అర్జునుడు; అట్టు= ఆవిధంగా; మైమణువు= కవచము; అణువుళ్ళుగన్‌= 
శిథిలముగా; చేసి= ఒనరించి; లీలన్‌= ఆటగా; అంగములు+ఎల్లన్‌= అవయవాలు అన్నీ; పజియలుగన్‌+చేయన్‌= (బ్రద్దలు కొట్టగా; 
ఆతండు= అశ్వత్థామ; అధిక+రయమునన్‌= మిక్కుటమగు వేగంతో; మజియున్‌= మరల; అణుము+ఎడలక= ప్రతిఘటనము 
వదలక; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు. 
తాత్సర్యం: నరుడు- లెక్కచేయక, ఆవిధంగా అశ్వత్భామ కవచాన్ని ఛేదించి, ఆటాడు మాదిరిగా, అవయవాలను 
బీటలువారేటట్టుగా చేశాడు. అశ్వత్తామ (ప్రతిఘటన వీడక, మరల మిక్కిలి వేగంగా అమ్ములు అర్జునుడిపై 
ప్రయోగించాడు. 
క  నొచ్చియు( బెనంగినం గృపయును । మెచ్చు గదిరి విప్రతోడ మెయికొని పో రి 

ట్లచ్చుపడ నేటి కని వి । వ్వచ్చు(డు గ్రేడించి యొండువలనికి నడచెన్‌. 307 
ప్రతిపదార్థం: నొచ్చియున్‌= నొప్పికలిగినప్పటికీ(విడువక); పెనంగినన్‌= పోరాడగా; కృపయును= కరుణయు; మెచ్చు= 
గౌరవభావము; కదిరి= పెరిగి; విప్రతోడన్‌= (బ్రాహ్మణుడితో; మెయికొని= పూని; పోరు= పోరాటం; ఇట్టు= ఈ విధంగా; 
అచ్చుపడన్‌+ఏటికిన్‌+అని= ఏర్పడనేటికి అని భావించి; వివ్వచ్చు(డు= అర్జునుడు; క్రేడించి= (ప్రక్కకుతొలగి; ఒండు+వలనికిన్‌= 
వేరుచోటికి; నడచెన్‌= వెళ్ళాడు; 
తాత్పర్యం: తాను దెబ్బతిని బాధపడుతున్నప్పటికీ, పోరాటం విరమించకుండా కొనసాగించిన అశ్వత్హామపై దయ, 
గౌరవం కలిగి, అర్జునుడు బ్రాహ్మణుడితో తీవ్రంగా యుద్ధం చేయటం ఎందు కని, లీలగా మరొకచోటికి 
వెళ్ళిపోయాడు. 


వ. తదనంతరంబ. 308 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= అటు పిమ్మట. 


తాత్సర్యం: ఆ తరువాత. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. భీము డుదగ్రదర్వమున భీష్మునిపై( జన నడ్డమై కురు 
గ్రామణి భల్లపంచకయుగంబున నాతని మేను సించుడున్‌ 
భీమద్భఢక్షురప్ర చయ భిన్నతనుండుగ జేసి నాత( డా 
భూమిపు నిట్లు నీదు ప్రియపుత్రకు లొండొరుతోడ( బోరంగన్‌. 309 


ప్రతిపదార్థం: భీముండు= భీముడు; ఉదగ్ర+దర్పమునన్‌= భయంకర గర్వంతో; భీష్మునిపైన్‌+చనన్‌= భీష్మునిమీదికి వెళ్ళగా; 
అడ్డము+ఐ= మధ్య నిలిచి; కురు+గ్రామణి= కురుపతి(దుర్యోధనుడు); భల్ల+పంచక+యుగంబునన్‌= పది బాణాలతో; 
ఆతని+మేను= భీముని శరీరం; చించుడున్‌= ఛేదింపగా; ఆ(తడు= భీముడు; ఆ భూమిపున్‌= ఆ రాజును( ఆ దుర్యోధనుడిని); 
భీమ+దృఢ+క్షుర+ప్రచయ+ భిన్న+ తనుండుగన్‌= భయంకరములు, గట్టివియెన చుర కత్తి బాణాల సముదాయంతో గాయములు 
పడిన శరీరం గలవాడినిగా; చేసెన్‌= చేశాడు; ఇట్లు: నీ ప్రియ+పుత్రకులు= నీకు (ప్రేమపాత్రులైన భీమదుర్యోధనులు; 
ఒండు+ఒరుతోడన్‌= ఒకరితో ఒకరు; పోరంగన్‌= యుద్దం చేయగా. 

తాత్సర్యం: భీముడు భయంకరమైన గర్వంతో భీష్ముడిని మార్కొన్నాడు. దుర్యోధనుడు అడ్డం వచ్చి, పది బాణాలతో 
భీముడి శరీరం తూట్లు పడేటట్లు చేశాడు. భీముడు దుర్యోధనుడి శరరీం తూట్లు పడేటట్లు భయంకరమైన చురకత్తి 
బాణాలతో కొట్టాడు. ఈ విధంగా భీముడు - దుర్యోధనుడు భీకరమైన పోరాటం కొనసాగించుచుండగా. 


వ. కనుంగొను జనంబులు. 310 
ప్రతిపదార్థం: కనుంగొను= చూస్తున్న; జనంబులు= జనులు; 
తాత్సర్యం: చూస్తున్న జనులు (ఇట్లా అనుకొన్నారు.) 
క ' చండవిరోధితిమిరమా । ర్లాండు లన(గ(దగినవీరు దమలో ని ట్లు 
ద్దండత( బెన(గుట ధృతరా । స్తుండవినయలోభముష్మరుం డగుటం జుమీ! 311 


ప్రతిపదార్థం: చండ+విరోధి+తిమిర+మార్తాండులు= కోపంతో విజృంభించే శత్రువులు అనే చీకటిని పోగొట్టే సూర్యులు; 
అనయగన్‌+తగిన= అని చెప్పదగిన; వీరు= వీరలు; తమలోన్‌= ఒకరితో ఒకరు; ఇట్లు; ఉద్దండతన్‌= ఘోరంగా; పెనంగుట= 
విడువకుండా పోరాటం కొనసాగించటం; ధృతరాష్టుండు; అవినయ లోభ ముష్కరుండు+అగుటన్‌ చుమీ!= గర్వంతో, దురాశతో 
కూడిన మూఢుడు, చెడ్డవాడు కావటంచేత సుమా! 


తాత్సర్యం: విజృంభించే విరోధులనే చీకటిని పారద్రోలే సూర్యులనదగిన వీరిద్దరూ ఈ విధంగా ఘోరంగా 
పోరాడటం ధృతరాష్ట్రుడు గర్వంతో దురాశతో కూడిన మూఢుడు కావడం చేతనే సుమా! 


వ. అని రట్టియెడ. 312 
ప్రతిపదార్థం: అనిరి= అన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క  కురుపతికి( జిత్రసేను(డు(। బురుమిత్తు(డు వేల్పుటేటి పుత్తు(డు6 బ్రా పై 
యురవడి( దటిమిన వారికి | నరనందను. డెదురుపడె గుణధ్వని సెల6గన్‌. 313 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 261 


ప్రతిపదార్థం: కురుపతికిన్‌= దుర్యోధనునకు; చిత్రసేను(డున్‌+పురుమి(త్రు(డున్‌= చిత్రసేనుడు మరియు పురుమిత్రుడు; 
వేల్పు+ఏటి+పుత్రు(డున్‌= మందాకినీ సుతుడు(భీష్ముడు); ప్రాపు+ఐ= తోడై; ఉరవడిన్‌= మిక్కుటమగు వేగంతో; తటిమినన్‌= 
తోలగా; వారికిన్‌= వారికి; నర+నందను(డు= అర్జునుడి కొడుకు(అభిమన్యుడు); గుణ+ధ్వని= అల్లైత్రాటి మోత; చెల(గన్‌= 
ఒప్పుగా; ఎదురుపడెన్‌= మార్కొన్నాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడికి చిత్రసేనుడు - పురుమి(త్రుడు భీష్ముడు తోడుపడ్డాడు. వారు మిక్కిలి వేగంతో, సేనలను 
తరిమికొట్టగా, వారిని అర్జునకుమారు(డు అభిమన్యుడు తన వింటి నారిని (మోగిస్తూ ఎదుర్కొన్నాడు. 


క,  పురుమిత్తుని నే డుజ్జ్వల । శరముల గంగాతనూజు సప్తతి బాణ 
స్పురణమునం జిత్రసేనుని(। బరమాంబకదశకమున విపాటితు( జేసెన్‌. 314 


ప్రతిపదార్థం: పురుమి(త్రునిన్‌; ఏడు+ఉజ్ఞ్యల+శరములన్‌= ఏడు వాడిబాణాలతో; గంగాతనూజున్‌= భీష్ముడిని; 
సప్తతి,బాణ,స్ఫురణమునన్‌= డెబ్బది బాణాల తాకిడితో; చిత్రసేనునిన్‌; పరమ+అంబక+దశకమునన్‌= పదిగొప్ప బాణాలతో; 
విపాటితున్‌+చేసెన్‌= నొవ్వ చేశాడు. 


తాత్సర్యం: ఏడు బాణాలతో పురుమి(త్రుడిని, డెబ్బై అమ్ములతో భీష్ముడిని, పది వాడి బాణాలతో చిత్రసేనుడిని 
అభిమన్యుడు బాధించాడు. 


తే. ఎన్ని శరముల నభిమను. దేసె. దమ్ము. । దారు నన్నియు శరముల. దణిమి చిత్ర 
సేనపురుమిత్రు లతని నేసిరి నవోగ్ర। విశిఖములు నాటె భీష్ము డవ్వీరు మేన. 315 


ప్రతిపదార్థం: తమ్మున్‌= తమను; అభిమన్యుండు= అభిమన్యుడు; ఎన్ని+శరములన్‌= ఎన్ని బాణాలతో; ఏసెన్‌= కొట్టాడో; తారున్‌= 
తాముకూడ; అన్నియు+శరములన్‌= అన్ని అమ్ములతో; చిత్రసేన, పురుమి(త్రులు= చిత్రసేనుడు, పురుమిత్రుడును, అతనిన్‌= 
అతనిని, అభిమన్యుని; తటిమి= ఎదుర్కొని; ఏసిరి= కొట్టారు; భీష్ము(డు; ఆ+వీరు+మేనన్‌= ఆ వీరుని శరీరంపై; 
నవ+ఉ(గ్ర+విశిఖములు= భయంకరమైన తొమ్మిది బాణాలు; నాటెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు ప్రయోగించాడు. 


తాత్పర్యం: తమను ఎన్ని బాణాలతో కొట్టాడో, అన్ని బాణాలతో చిత్రసేనుడు, పురుమి(త్రుడు అభిమన్యుడిని 
ఎదుర్కొన్నారు. భయంకరములైన తొమ్మిది అమ్ములు బీష్ముడు అభిమన్యుడిపై ప్రయోగించాడు. 


ఉ. ఆతడు చిత్రసేనుని శరాసన మేడ్తెబి( ద్రుంచి ఘోటక 
వ్రాతము నొంచి మైమటువు వ్రచ్చి శరంబులు మేన. గ్రుచ్చి యు 
ద్ధోతితుం డైన( జూచి కర ముద్ధతి రాజతనూజవర్గముల్‌ 
వే తథీయంగ జొచ్చి పొదివెం బటుమార్గణవృష్టి నాతనిన్‌. 316 


ప్రతిపదార్థం: ఆతండు= అభిమన్యుడు; చిత్రసేనుని+శరాసనము= చిత్రసేనుని విల్లు; ఏడ్రెజన్‌= పరాక్రమంతో; (త్రుంచి= 
ఖండించి; ఘోటక+(వాతమున్‌= గుర్రాల సముదాయాన్ని; నొంచి= నొవ్వచేసి; మైమణువు= కవచం; వ్రచ్చి= తూట్టుపడునట్టుగా 
చేసి; శరంబులు= బాణాలు; మేనన్‌= శరీరంలో; గ్రుచ్చి= నాటి; ఉద్దోతితుండు+ఐనన్‌= ప్రకాశించుచుండగా; చూచి; కరము= 
మిక్కిలి; ఉద్దతిన్‌= ఉరవడితో; రాజ తనూజ వర్గముల్‌= రాజపుత్రుల సముదాయం (చిత్రసేనుడు మున్నగు వారు); 
వే+తటీయంగన్‌+చొచ్చి= వేగంగా సమీపించి; ఆతనిన్‌= అభిమన్యుడిని; పటుమార్గణ+వృష్టిన్‌= గొప్ప అమ్ముల వానతో; 
పొదివెన్‌= ముట్టడించాయి. 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అభిమన్యుడు - చిత్రసేనుడి ధనుస్సు వేగంగా ఖండించి, తేరు గుర్రాలను నొప్పించి, అతడి కవచాన్ని 
తూట్టు పడేటట్టుగా చేసి, శరీరాన్ని గాయపరచి ప్రకాశించటం చూచి, మిక్కిలి భయంకరంగా ఇతర రాజపుత్రులు 
వేగంగా సమీపించి, గొప్ప అమ్ముల వాన అతడిపై కురిపించారు. 
క ఆ సౌభద్రుం డుగ్రపు । వేసవి దావాగ్ని శుష్మవిపినమ్ము నిరా 

యాసంబుగ దరికొనుగతి | భాసితశరశిఖలు వారిపై. బరగించెన్‌. 317 
ప్రతిపదార్థం: ఆ+సౌభద్రుండు= ఆ అభిమన్యుడు(సుభద్రకొడుకు); ఉగ్రపు+వేసవి+దావాగ్ని= మండువేసవిలోని కార్చిచ్చు; శుష్క+విపినమ్మున్‌= 
ఎండిపోయిన అడవిని; నిస+ఆయాసంబుగన్‌= ఆయాసం లేకుండా (సులువుగా); దరికొను గతిన్‌= కాల్చేటట్లుగా; భాసిత శర శిఖలు= 
ప్రకాశించే అమ్ములు అనే అగ్నిజ్వాలలు; వారిపై= చిత్రసేనుడు మున్నగు రాజకుమారులపై; పరగించెన్‌= వ్యాపింప జేశాడు. 
తాత్సర్యం: ఆ అభిమన్యుడు మండు వేసవి కార్చిచ్చు ఎండిపోయిన అడవిని సులువుగా (క్రమ్ముకొని కాల్సేటట్టుగా, 
ప్రకాశమానములు అయిన బాణాగ్ని జ్వాలలు ఆ కౌరవరాజ పుత్రులపై వ్యాపింప జేశాడు. 


క రంగత్రథనస్తుత్యతు । రంగము. డై తాండవాభిరతు€ డగు హరులీ 
లం గడి వీరనృత్యము | సంగరరంగమున( జేసి శత్రులు మెచ్చన్‌. 318 


ప్రతిపదార్థం: రంగత్‌+ప్రథన+స్తుత్య+ తురంగము(డు+ఐ= (ప్రకాశించే యుద్దంలో పొగడదగిన గుర్రాలు కలవాడై; తాండవ+ 
అభిరతు(డు+అగు= నృత్యమందు ఇష్టం గలవాడైన; హరులీలన్‌= శివునివలె; కడంగి= పూని; వీర+నృత్యము= పరాక్రమంతో 
కూడిన నాట్యం; శత్రులు+మెచ్చన్‌= శత్రువులు మెచ్చేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 

తాత్పర్యం: యుద్ధభూమిలో అందరూ పొగడే ప్రకాశమానములు అయిన గుర్రాలు గల అభిమన్యుడు నాట్యకేళీ 
లోలుడు అయిన శివుడి వలె విజృంభించి శత్రువులు మెచ్చునట్టుగా సంగరరంగంలో పరాక్రమంతో కూడిన నృత్యం 
చేశాడు. 


వ. ఇట్లు పేర్షి కురుబలంబు నేర్చు నభిమన్యు( జూచి జనితమన్యుండై శుభలక్షణుండగు లక్ష్మణుండు. 319 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పేర్చి= విజృంభించి; కురు+బలంబున్‌= కౌరవసేనను; ఏర్చు= దహించే; అభిమన్యున్‌+చూచి= 
అభిమన్యుని చూచి; జనిత+మన్యుండు+ఐ= పుట్టిన రోషం కలవాడై; శుభ+లక్షణుండు= మంగళప్రదమైన లక్షణాలు కలవాడగు; 
లక్ష్మణుండు= లక్ష్మణకుమారుడు. 
తాత్పర్యం: ఈ విధంగా విజృంభిస్తూ, కౌరవసేనను బాధిస్తున్న అభిమన్యుడిని చూచి, రోషంతో శుభలక్షణములు 
గల లక్ష్మణకుమారుడు (తరువాతి పద్యంతో అన్వయం). 
అభిమన్యు లక్ష్మణకునారుల యుద్దము (సం. 6-69-30) 

క. తలపడి నానాస్త్రము ల । గ్గలికం గురియుటయు నతండు కాండము లా టీ 

ట్టలమైన యలుక నాతని । లలితోరస్‌ స్థలమునం గలయ నాటించెన్‌. 320 
ప్రతిపదార్థం: తలపడి= మార్కొని; నానా+అస్త్రములు= పెక్కు మంత్రబాణాలు; అగ్గలికన్‌= ఉత్సాహంతో; కురియుటయున్‌= 
వర్షించగా; అతండు= అభిమన్యుడు; కాండములు+ఆజు= ఆరు బాణాలు; ఇట్టలము+అయిన= గొప్పదైన; అలుకన్‌= కోపంతో; 


ఆతని= లక్ష్మణ కుమారుని యొక్క; లలిత+ ఉరస్‌+స్థలమునన్‌= కోమలమైన వక్షమునందు; కలయన్‌= వ్యాపించేటట్టుగా; 
నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. 


భీష్మపర్వము త్‌ ద్వితీయాశ్వాసము 263 


తాత్పర్యం: లక్ష్మణకుమారుడు అభిమన్యుని మార్కొని పెక్కు మంత్ర బాణాలను ఉత్సాహంతో వర్షించాడు. 
అభిమన్యుడు - ఆరుబాణాలను అతిశయించిన కోపంతో లక్ష్మణకుమారుని కోమలమైన ఉరమును నాటునట్టుగా 
ప్రయోగించాడు. 


చ. _ తెరలక లక్ష ణుండు దృథదీప్తశరావలి పార్టుపట్టిపై( 

దొరంగంగంశేసినం గినిసి తొల హయంబుల( జంపి సారథిన్‌ 

ధర బడ నాత. దేసి విరథత్వము నొందియు నీదు మన్నండు 

ద్ధురగతి శక్తి వైవ నది ద్రుంచె మహేంద్రునిమన్మం డమ్ములన్‌. 321 
ప్ర తిపదార్థం: తెరలక= మరలక; లక్ష్మణుండు= లక్ష్మణకుమారుడు; పార్టు+పట్టిపైన్‌= అర్జునుడి పుతుడిపై(అభిమన్యుడిపై); 
దృఢ+దీప్త+శర+ఆవలి= గట్టివి ప్రకాశించునట్టివి అయిన అమ్ముల గుంపులు; తొరంగంగన్‌+ చేసినన్‌= తాకునట్టు చేయగా; 
కినిసి= కోపగించి; తొల్తన్‌= ముందుగ; హయంబులన్‌+చంపి= గుర్రాలను సంహరించి; సారథిన్‌; ధరన్‌+పడన్‌= భూమిమీద 
పడునట్లు; ఆత(డు= అభిమన్యుడు; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు; విరథత్వమున్‌+ఒందియున్‌= రథము లేకపోయినప్పటికీ; 
నీదు+మన్మండు= నీ పౌత్రుడు(లక్ష్మణకుమారుడు); ఉద్దురగతిన్‌= వేగముగా; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; వైవన్‌= వేయగా; 
అది= ఆ శక్తిని; మహేంద్రుని+మన్మండు= దేవేంద్రుని పౌత్రుడు(అభిమన్యుడు); అమ్ములన్‌= బాణాలతో; (త్రుంచెన్‌= 
ఖండించాడు. 


తాత్సర్యం: లక్ష్మణకుమారుడు - వెనుకంజ వేయక, అర్జునకుమారుడైన అభిమన్యుడిపై గట్టివాడిబాణాలు వేశాడు. 
అభిమన్యుడు ఆగ్రహంతో లక్ష్మణకుమారుడి గుర్రాలను మొదట సంహరించి తదుపరి సారథిని కూల్చివేశాడు. 
నీ మనుమడు లక్ష్మణకుమారుడు విరథుడైకూడా జంకక, క్తి ని అభిమన్యుడిపై విసిరాడు. ఆ శక్తిని 
దేవేంద్రపౌత్రుడైన అభిమన్యుడు తన బాణాలతో ఖండించాడు. 


ఆ. శక్తింద్రుంచి తీవ్రసాయక హతదేహు(। జేయ( దొడంగు నతని చేతి బలుపు 

సూచి కృపు(డు రాజసుతు( దన తేరిపై । నిడి తొలంగం దెచ్చె నెల్ల జూడ. 322 
ప్రతిపదార్థం: శక్తిన్‌+త్రుంచి= శక్తి అనే ఆయుధాన్ని ఖండించి; (లక్ష్మణకుమారుడిని-అభిమన్యుడు); తీవ్ర+సాయకహత+ 
దేహున్‌+చేయన్‌+తొడంగు= తీవ్రమైన శరాలతో కొట్టబడిన శరీరం గలవానిగా చేయటం మొదలు పెట్టిన; అతని చేతి 
బలుపు+చూచి= ఆ అభిమన్యుడి చేతిబలం చూచి; కృపుండు= కృపాచార్యుడు; రాజసుతున్‌= రాజపు(త్రుని (లక్ష్మణ కుమారుని); 
ఎల్లన్‌+చూడన్‌= అందరూ చూస్తూ ఉండగా; తొలంగన్‌+తెచ్చెన్‌= అక్కడనుండి తప్పించి తెచ్చాడు. 
తాత్సర్యం: శక్తిని ఖండించి, లక్ష్మణకుమారుని దేహం తూట్లు పడేటట్టుగా అభిమన్యుడు అమ్ములు గుప్పాడు. 
అభిమన్యుడి చేతి బలం కౌశలం చూచి, కృపుడు రాజకుమారుడైన లక్ష్మణకుమారుని తన రథం మీదికి ఎక్కించుకొని, 
ఆ స్థలం నుండి తప్పించి తెచ్చాడు. 
విశేషం: ఎల్లంజూడ - ఎల్ల అనునది సర్వశబ్ద అమహ(ద్రూపము. ఇక్కడ అందణు అనే అర్థంలో మహద్బహువచనరూపం సముచితం. 
ఎల్లరు - అని. ఇక్కడ 'నృపుడు చూడి అనే పాఠాంతరం ఉన్నది. అది లెస్స. 
క. కురురాజు యోధవీరుల€। బురికొలుపుచు భీష్మం డపుడు పోరికి నడరం 

గరిహయనరశరనిబిడత । ధరణి జలదనిబిడగగనతలముం బోలెన్‌. 323 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురురాజు యోధ వీరులన్‌= కౌరవరాజు యొక్క సేనలో యుద్దం చేసే శూరులను; పురికొలుపుచున్‌= ప్రోత్సహిస్తూ; 
భీష్ముండు= భీష్ముడు; పోరికిన్‌= యుద్దానికి; అడరన్‌= విజృంభింపగా; కరి, హయ, నర, శవ నిబిడతన్‌= ఏనుగులయొక్క, 
గుర్రాలయొక్క, మనుష్యులయొక్క కళేబరాల సాంద్రతచేత; ధరణి= (యుద్ద) భూమి; జలదనిబిడ గగనతలమున్‌= మబ్బులతో 
దట్టంగా నిండిన ఆకాశ (ప్రదేశమును; పోలెన్‌= అనుకరించింది. 


తాత్సర్యం: కౌరవసేనలోని యోధవీరులను (ప్రోత్సహిస్తూ భీష్ముడు అపుడు పోరాటంలో విజృంభింపగా, ఏనుగుల 
గుర్రాల, మనుష్యుల పీనుగులతో దట్టమైన నేల మబ్బులతో దట్టంగా కన్పించే ఆకాశంవలె అగుపడింది. 


నిశేషం: అలం: ఉపమ. 


ఉ. సాత్యకి యప్ప డేచి శరజాలము చిత్రలఘుస్స్పుటత్వ సాం 

గత్య విరాజమానముగ. గౌరవసేన6 గలంగ జేసియౌ 

ద్దత్యమునం దనర్జిన నుదాత్తమనస్కుండు సౌమదత్తి యా 

హుత్యభిరామవహ్ని క్రియ నుజ్జ్వలు( డై వెసం దాశె నాతనిన్‌. 324 
ప్రతిపదార్థం: అప్పుడు; సాత్యకి; ఏచి= విజృంభించి; శర+జాలము= అమ్ముల సముదాయం; చిత్ర లఘు స్ఫుటత్వ సాంగత్య 
విరాజమానముగన్‌= అచ్చెరువుగ, తేలికగా, లక్ష్యశుద్దితో వెలుగొందునట్టుగా; కౌరవ+సేనన్‌= కౌరవసేనను; కలంగన్‌+చేసి= 
కలతనొందునట్టు చేసి; జొద్దత్యమునన్‌+తనర్భినన్‌= గర్వముతో విజృంభించగా; ఉదాత్త+మనస్కు(డు= గొప్ప మనస్సు కలవాడు; 
సౌమదత్తి= భూరి శ్రవసుడు; ఆహుతి+ అభిరామ వహ్ని క్రియన్‌= హోమంలో ఆహుతి వేయగా అందగించిన అగ్నివలె; ఉజ్జ్యులు(డు+ఐ= 
ఎక్కువగా మండినవాడై= మిక్కుటముగా (ప్రకాశించినవాడై; ఆతనిన్‌= సాత్యకిని; వెసన్‌= వేగంగా; తాశెన్‌= మార్కొన్నాడు. 


తాత్పర్యం: అప్పుడు సాత్యకి విజృంభించి బాణసముదాయాన్ని కౌరవసేనపై గుప్పించాడు. అతని బాణప్రయోగ 
విన్యాసం - ఆశ్చర్యకరం. లక్ష్యములను సులువుగా స్ఫుటంగా తాకి, కౌరవసేనను కలచివేశాయి. గొప్ప మనస్సుగల 
భూరిశ్రవసుడు కూడా ఆహుతి వేల్చబడిన అగ్నివలె మిక్కుటంగా జ్వలించి, సాత్యకిని మార్కొన్నాడు. 


నిశేషం: 1. ఆహుతి లేసినపుడు అగ్ని ప్రజ్వలిస్తుంది. అదే విధంగా సాత్యకి వేసిన బాణాలు - భూరి(శ్రవసుడిని 'ప్రజ్వలింపచే శాయి. 
ఇక్కడ “క్రియ” ఉపమావాచకం. ఆ అర్థం తెలుగులోనే ఉన్నది. అందుచే 'హ్షి” గురువు కాదు. 


చ. తలపడి యంత్య కాల శిఖిదారుణభంగి నమేయమార్గణా 
ర్థులు వరగించుడున్‌ భయము సొచ్చి జనారనుతమ్ముతోడి యో 
ధులు పిటుసన్న( దత్సుతులు దోర్దలదుర్హములై పదుండ్రు న 
గ్గలి నెదిర్చి యి ట్లనిరి కౌరవసత్తముతో నుదగ్రతన్‌. 325 


ప్రతిపదార్థం: తలపడి= ఎదుర్కొని; అంత్య కాల శిఖి దారుణ భంగిన్‌= ప్రళభయకాలమునందలి అగ్నివలె భయంకరంగా; 
అమేయ+మార్గణ+అర్చులు= అపరిమిత బాణాల జ్వాలలు; పరగించుడున్‌= వ్యాపింప చేయగా; జనార్దనుతమ్ముతోడి 
యోధులు= సాత్యకి సహచరులైన వీరులు; భయము+చొచ్చి= వెరచి; పిణు+సన్నన్‌; వెనుకకు మరలిపోగా; తద్‌+సుతులు= 
ఆతని కొడుకులు; దోర్చల+దుర్షములు+ఐ= అడ్డగింప లేని పరాక్రమం కలవారలై; పదుండ్రు= పదిమంది; అగ్గలికన్‌+ఎదిర్చి= 
ఉత్సాహంతో మార్కొని; కౌరవ+సత్తముతోన్‌= కురు వీరులలోని శ్రేష్టుడితో- భూరిశ్రవుడితో; ఉద(గ్రతన్‌= గర్వంతో; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 265 


తాత్సర్యం: భూరిశ్రవసుడు - ప్రళయకాలమందలి అగ్నివలె విజృంభించి, అమ్ములనే అగ్నిజ్వాలలు 
ప్రవర్తిల్లచేయగా భయపడి, సాత్యకితో పాటు యుద్దం చేస్తున్న యోధులు వెనుకకు మరలారు. అప్పుడు 
సాత్యకి కొడుకులు పదిమంది - వారింపరాని పరాక్రమంతో ఉత్సహించి, కౌరవ శ్రేష్ణుడైన భూరి శ్రవసుడితో 
గర్వంగా ఇట్లు అన్నారు: 
క  *“భూరిశ్రవసుండ! యెక్కటి వీర । వినోదంబు సలుపు వేడుకమెయి దు 

ర్వారత వచ్చితి మొక్కరు గోరి | కొనుము సంగరమునకున్‌ మాలోనన్‌.' 326 
ప్రతిపదార్థం: భూరిశ్రవసు(డ!= ఓ భూరి (శ్రవసుడా!; ఎక్కటి+వీర+వినోదంబు= ఏకాంతయుద్దమును ప్రీతితో; సలుపు+ 
వేడుక+మెయిన్‌= చేయాలనే ఉత్సాహంతో; దుర్వారతన్‌= అడ్డగించటానికి వీలులేని విధంగా; వచ్చితిమి= అరుదెంచాము; 
మాలోనన్‌= మా పదిమందిలో; ఒక్కరున్‌= ఒకడిని; సంగరమునకున్‌= యుద్దానికి; కోరుకొనుము= ఎన్నుకో. 


తాత్పర్యం: 'ఓ భూరిశ్రవసుడా! మేము 'ఎక్కటికయ్యం” చేయాలనే సరదాతో వచ్చాము. ఎవరూ మమ్ము 
అడ్డగించలేరు. మాలో ఎవరో ఒకరిని నీవు ఎన్నుకొని యుద్దం చేయవచ్చు. 


విశేషం: ఎక్కటి కయ్యము= ద్వంద్వ యుద్దం. ఒక వీరుడు - మరొక వీరుడితో చేసే ఏకాంత యుద్దం. వారిరువురి మధ్య 
జరిగే పోరాటంలో ఇతరులు పాల్గొనరు. ఇది మహాభారత కాలంనాటి వీరమర్యాద. 


చ. “అన విని నవ్వి యొక్క(డు మదస్తబలంబున కోర్వం డోపినన్‌ 
సునిశిత బాణముల్‌ వటిపి సూరెల నందటు నొక్కపెట్ట యే 
పు నెజిపుండన్న నా రథికపుంగవు లేయ నతండు నమ్ము లె 
ల్లను దునుమాడి వారి( జటులస్సురితాంబక వృష్టి ముంచినన్‌. 327 


ప్రతిపదార్థం: అనన్‌+విని+నవ్వి= అని చెప్పగా ఆలకించి, నవ్వి; ఒక్కండు= ఒకడు; మత్‌+అస్త్ర+బలంబునకున్‌= నాయొక్క 
మం(త్రబాణశక్తికి; ఓర్వండు= సరిపోడు; ఓపినన్‌= మీకు చేతనైతే; సునిశిత+బాణముల్‌= మిక్కిలి వాడిఅమ్ములు; పజపి= 
(ప్రయోగించి; సూరెలన్‌= ప్రక్కల; అందణున్‌= అందరును; ఒక్క+పెట్టన్‌= ఒకేసారి; ఏపు నెజపుండు+అన్నన్‌= మీ విజృంభణ 
చూపుడు అని చెప్పగా; ఆ రథిక పుంగవులు= ఆ వీరవరులు; ఏయన్‌= బాణాలతో కొట్టగా; అతండు= ఆ భూరి శ్రవసుడు; 
అమ్ములు+ఎల్లను= ఆ బాణాలను అన్నింటినీ; తునుమాడి= (త్రుంచి; వారిన్‌= వారిని; చటుల+స్సురిత+అంబక వృష్టిన్‌= గాఢత 
ప్రకటించే అమ్ముల వానలో; ముంచినన్‌= ముంచగా. 


తాత్సర్యం: అని చెప్పగా విని భూరిశ్రవసుడు నవ్వి ఈ రీతిగా అన్నాడు. మీలో ఏ ఒక్కరుగాని నా బాణధాటికి 
ఆగలేరు. మీకు చేతనైతే - మీరందరూ నా చుట్టుప్రక్కల చేరి - నా మీద వాడి బాణాలు ప్రయోగించి పోరాడండి.” 
అనగా వారు కౌరవ శ్రేష్టుడైన భూరి శ్రవసుడిపై బాణాలు ప్రయోగించారు. భూరి(శ్రవసుడు వారి బాణాలను ఖండించి 
వారినందరిని అమ్ముల వానలో ముంచాడు. 


క పాొలివోని శౌర్య రేఖం । జెలయగుచు వార్‌ష్టేయు లతని. జేడ్చడ( బెక్క 
మ్ముల నొవ్వ వేసినం గడు । నలిగి శరాసనము లెల్ల నాతడు ద్రుంచెన్‌. 328 


ప్రతిపదార్థం: పొలివోని= మొక్కవోవని (పొలి+సోని); శౌర్య+రేఖన్‌+చెలంగుచున్‌= పరాక్రమ స్ఫూర్తితో ఒప్పుతూ; వార్‌ప్టేయులు= 
వృష్టివంశానికి చెందిన వారు(సాత్యకి కొడుకులు); అతనిన్‌= భూరి(శ్రవుని; చేడ్సడన్‌= నొచ్చునట్టుగా; పెక్కు+అమ్ములన్‌= 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


బహుబాణాలతో; నొవ్వన్‌+ఏసినన్‌= కలత చెందింపగా; ఆతండు= భూరి (శ్రవసుడు; కడున్‌+అలిగి= మిక్కిలి కోపించి; 
శరాసనములు+ఎల్లన్‌= (వారి); ధనుస్సులను అన్నింటినీ; (త్రుంచెన్‌= ఖండించాడు. 
తాత్పర్యం: వృష్టి వంశీయులు - సాత్యకి కొడుకులు మొక్కవోని పరాక్రమంతో శోభిల్లుతూ, కురువీరుడు 
భూరి(శ్రవసుడిపై పెక్కు బాణాలు వర్షించారు. భూరిశ్రవుడు మిక్కుటమైన కోపంతో వారి ధనువులు అన్నింటినీ 
ఖండించాడు. 
క కోదండదశకశీమఘ్రు । చ్చేదం బొనరించి యపుడ శిరములు పదియున్‌ 

భూదేవికి బలిగా ని । ష్పాదించెన్‌ గౌరవేంద్రుబలములు సెలంగన్‌. 329 


ప్రతిపదార్థం: కోదండ దశక శీఘ్ర+ఛేదంబు+ఒనరించి= వేగంగా పది ధనుస్సులు ఖండించి; అపుడు+అ= అప్పుడే; 
శిరములు+పదియున్‌= పది తలకాయలు; భూదేవికిన్‌= నేలతల్లికి; బలిగాన్‌= పూజార్చణంగా; కౌరవ+ఇం(ద్రు+బలములు= 
కురురాజుసేనలు; చెల(గన్‌= శోభిల్లగా; నిష్పాదించెన్‌= సిద్దింపజేశాడు. 

తాత్సర్యం: పది ధనుస్సులను ఖండించి వెనువెంటనే పదితలకాయలు ఖండించి భూరి (శ్రవసుడు - భూదేవికి 
'బలి'గా సమర్పించాడు. కౌరవ సేనలు ఉప్పొంగిపోయాయి. 


నిశేషం: 'బలి* దేవతల ప్రీతి కోసం - సమర్పించే కానుక. మొదట పూజా విశేషంగా ఆరంభించిన బలి” ప్రదానం 'జంతుబలిగా” 
“నరబలి*"గా కూడా యుగయుగాంతరాలలో పరిణమించింది. 


వ. ఇట్లు వడిన కొడుకులం గని వృష్టివీరుండు. 330 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; పడిన= కూలినట్టి; కొడుకులన్‌= పుత్రులను; కని= చూచి; వృష్లి+వీరుండు= వృష్టిజాతికి 
చెందిన వీరుడు= సాత్యకి. 


తాత్పర్యం: ఈ విధంగా నేలకూలిన కొడుకులను సాత్యకి చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. వగపును గోపముం గదుర వైరిబలంబు దలంక. దేరు పై 
నొగనొగ దాశంగాం బటిపి నుగ్గుగం గౌరవసూతు నేసి బె 
ట్టుగందురగంబులం దునుముడున్‌ వెస నాతడు నట్ల చేసిం బా 
టిగ( గరవాలముల్‌ గొని వడిన్‌ దిగి నేలకు దాటి రిద్దజున్‌. 331 


ప్రతిపదార్థం: వగపును= దుఃఖమూ, కోపమున్‌= ఆ(గ్రహమూ; కదురన్‌= కూడగా; వైరి బలంబు= శృత్రుసేన; తలంకన్‌= కలత 
చెందగా; తేరుపైన్‌= రథంపై; నొగ+నొగ+తా(కగాన్‌= కూబరములు ఒకదానితోనొకటి రాపిడి చెందగా(తన రథమును శత్రు 
రథముతో ఒరయునట్టుగా); పైన్‌= మీదికి; పజపి= తోలి; కౌరవ+సూతున్‌= కౌరవుని సూతుని (భూరి(శ్రవసుడి సారథిని); 
నుగ్గుగన్‌+ఏసి= చిన్ని ఖండాలుగా చేసి - సంహరించి; బెట్టుగన్‌= అధికముగా; తురగంబులన్‌= గుర్రాలను; తునుముడున్‌= 
సంహరించగానే; వెసన్‌= వేగంగా; ఆతండున్‌= భూరి(శ్రవుడుగూడ; అట్టు+అ= అదే విధంగా; పాటిగన్‌= సరిగా; చేసెన్‌= చేశాడు; 
కరవాలముల్‌+కొని= కత్తులు పట్టి; వడిన్‌= వేగంగా; నేలకున్‌ దిగి= భూమిపైకి దిగి; ఇద్దణున్‌= ఇరువురును; దాంటిరి= 
లంఘించారు. 


తాత్సర్యం: కోపమూ, దుఃఖమూ పిరిగొనగా, శత్రుసేన కలత చెందగా, భూరి(శ్రవసుడి పైకి రథం తోలించాడు 
సాత్యకి. రెండు రథాలూ ఒక దానితో మరొకటి ఢీకొన్నాయి. సాత్యకి భూరిశ్రవసుడి సారథిని, గుర్రాలను 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 267 
సంహరించాడు. భూరి శవుడుగూడా అట్లాగే చేశాడు. ఇద్దరూ విరథులై నేలకు లంఘించి కత్తులు దూసి ఒకరినొకరు 
మార్కొన్నారు. 

వ. అట్టి సమయంబున. 332 
ప్రతిపదార్థం: అట్టి+సమయంబునన్‌= అట్టి తరుణంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
ఆ. వేగ మెయిది వృష్టివీరు భీముండు గురు । వీరు6 గురువిభుండు గారవమున 
వెనుక6 జన6గ6 దివిచి తనతన రథముపై. । బెట్టికొనుచు. దొలంగం బ్రీతి( జనిరి. 333 


ప్రతిపదార్థం: వేగము+ఎయిది= వేగం పుంజుకొని; వృష్లి*వీరున్‌= సాత్యకిని; భీముండు; కురు+వీరున్‌= భూరి(శ్రవసుని; కురు+విభుండు= 
దుర్యోధనుడు; గారవమునన్‌= గౌరవంగా; వెనుకన్‌+చనంగన్‌+తివిచి= వెనుకకు చేర్చి మరలించి; తన+తన+ రథము పైన్‌+పెట్టికొనుచున్‌= 
తమ తమ రథాలపైకి ఎక్కించుకొని; తొలంగన్‌= ఆచోటు తప్పించి; ట్రీతిన్‌= సంతోషంతో; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: సాత్యకి, భూరిశ్రవసుడు - ఇరువురును విరథులై కత్తులతో నిలబడగా, భీముడు వచ్చి సాత్యకిని 
తన రథం మీదికి ఎక్కించుకొని పోయాడు. అట్టే భూరిశ్రవసుడిని కురురాజైన దుర్యోధనుడు గౌరవంగా తనరథం 
మోదికి ఎక్కించుకొన్నాడు. అందరూ సంతోషంగా వెళ్ళారు. 


వ. అంత. 334 
ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు. 
తాత్సర్యం: అప్పుడు. 
క, “అపరాహ్హసంగతుండగు | తపనుంగని పొద్దు గ్రుంకె( దడ వే(గుదు రీ 
రిపు లని కడంగి నరు డ । స్త పరంపర వటిపి నీదు రథికుల నెల్లన్‌. 335 


ప్రతిపదార్థం: అపర+అహ్హ+సంగతుండు+అగు= సాయం సంధ్యతో కూడినవాడగు; తపనున్‌+కని= సూర్యుడిని చూచి; 
ప్రొద్దు+(క్రుంకెన్‌= సూర్యుడు అస్తమించుతున్నాడు; రిపులు= ఈ శత్రువులు; తడవు+ఏంగుదురు= వ్యవధి చూచుకొని వెళ్ళిపోతారు; 
అని= అని యోచించి; కడంగి= పూని; నరుండు= అర్జునుడు; అస్ర+పరంపర+పణిపి= మం(త్రబాణాలను ప్రయోగించి; 
నీదు+రథికులను+ఎల్లన్‌= తేరెక్కి పోరాడే నీ వీరులను అందరనూ. 


తాత్సర్యం: “'మలిసంజలో కలిసే సూర్యుణ్లి చూచి ప్రొద్దు గుంకుతున్నది. ఈ శత్రువులు యుద్దం విడిచి శిబిరాలకు 
వెళ్ళి పోతారు- అనుకొని పూని అర్జునుడు నీ రథికులందరిపై మంత్ర బాణాలు ప్రయోగించి. (తరువాతి గద్యంతో 
అన్వయం.) 


వ. నిహతులం జేయుచు విహరించుచున్నం గనుంగొని. 336 
ప్రతిపదార్థం: నిహతులన్‌+చేయుచున్‌= చంపుతూ; విహరించుచున్నన్‌+కనుంగొని= వినోదంగా తిరుగుచుండటం చూచి. 


తాత్సర్యం: అర్జునుడు కౌరవ సైనికులను సంహరించటం చూచి. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సైరింపక యేడ్తెజం గురు । వీరాగ్రణి యిరువదేనువేల రథంబుల్‌ 
పోరికి( బురికొలిపిన వి । స్పారగతిం గూడి కవిసె. బార్టునిమీ(దన్‌. 337 


ప్రతిపదార్థం: సైరింపక=తాళజాలక; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; కురు+వీర+అ(గ్రణి= కౌరవవీరులలో మొదటివాడు 
(భీష్ముడు); ఇరువది+ఏను+వేల+ రథంబుల్‌= ఇరవై ఐదువేల రథాలను, రథికులగు వీరులను; పోరికిన్‌= యుద్దానికి; పురికొల్సినన్‌= 
ప్రోత్సహించగా; విస్సారగతిన్‌= ఎక్కువగ విస్తరించి; కూడి= కలిసి; పార్టునిమీ(దన్‌= అర్జునునిపైన; కవిసెన్‌= మార్కొన్నాయి. 
తాత్సర్యం: అర్జునుడు కౌరవసైనికులను సంహరించటం చూచి, సహింపలేక సేనాపతి భీష్ముడు - ఇరవై అయిదువేల 
రథాలను పోరాటానికి (ప్రోత్సహించాడు. ఆ రథికులు కలిసి, విస్తారంగా వ్యాపించి అర్జునుడిని మార్కొన్నారు. 


క కడువెస(గవిసినయవి గ। వ్వడి బాణజ్వాల లడర వడి దావాగ్నిన్‌ 
మిడుతలు వొలిసిన క్రియ బొడి | పొడి యయ్యెం గురుబలంబు పొం గడ(గంగన్‌. 338 


ప్రతిపదార్థం: కడు+వెసన్‌= మిక్కుటము అగు వేగంతో; కవిసినయవి= మార్కొనినట్టివి (ఇరవై వేల రథాలు); కవ్వడి+బాణజ్యాలలు= 
అర్జునుడి అమ్ముల అగ్ని జ్వాలలు; అడరన్‌= విజృంభింపగా; వడిన్‌= వేగంగా; దావాగ్నిన్‌= కార్చిచ్చులో; మిడుతలు= శలభాలు; 
పొలిసిన+(క్రియన్‌= చచ్చిపోయే రీతిగా; కురు బలంబు పొంగు+అడ(గంగన్‌= కౌరవ సేనయొక్క అతిశయం అణగారిపోయేటట్టుగా; 
పొడి+పొడి+అయ్యెన్‌= చూర్ణం చూర్లం అయిపోయాయి. 


తాత్సర్యం: వేగంగా ఆ ఇరువది అయిదువేల రథాలు మార్కొన్నాయి. కాని అవి అర్జునుని అమ్ములనే అగ్నిలో 
కార్చిచ్చులో బడి మరణించే శలభాలవలె మాడి పొడిపొడి అయ్యాయి. కౌరవసేన అతిశయం అణగారిపోయింది. 
నిశేషం: అలం: ఉపమ. 
క  కిరణంబు లడంగి యంతకు । నరుణత్వము మెజియ. దరణి యపరాద్రిశిర 

స్పురణను నధికరణాలం । కరణం బొనరించుటయును గాంగేయు. డెదన్‌. 339 


ప్రతిపదార్థం: కిరణంబులు+అడ(గి= వెలుగురేకలు తగ్గి; అంతకున్‌= అప్పటికీ; అరుణత్వము= ఎర్రదనం; మెణయన్‌= 
ప్రకాశించటంచేత; తరణి= సూర్యుడు; అపర+అద్రిశిరస్‌+స్ఫురణను= పడమటి కొండనెత్తిపై (ప్రకాశించటంచేత; 
అధికరణ+అలంకరణంబు+ ఒనరించుటయును= మిక్కుటమైన యుద్దాలంకరణం చేకూర్చినట్టుండగా; గాంగేయు(డు= 
భీష్ముడు; ఎదన్‌= తన హృదయంలో. 

తాత్సర్యం: రశ్మి తగ్గి, అంతకుముందే ఎర్రదనం శోభిల్లగా, సూర్యుడు పడమట కొండ శిరస్సున మెరుస్తూ 
రక్తసిక్తమైన యుద్ధభూమికి మిక్కిలి అలంకారం చేకూర్చాడు. అది సాయంకాల సమయసూచకం. దానితో భీష్ముడు 
తన హృదయంలో ఈ విధంగా అనుకొన్నాడు. 


విశేషం: అపరాఎద్రి శిరస్సును (ఎర్రనిపూలతో) శృంగారనాయకుడు అయిన సూర్యుడు అలంకరించినట్టుగా ఉందట. 
క '“శ్రాంతం బయ్యెను వాహన । సంతానం బెల్ల నిపుడు సంధ్యాసమయం 
బింతట నేటికి నని సా । లింతము గా కింక బోర లెస్పై యున్నే” 340 


ప్రతిపదార్థం: వాహన+సంతానంబు+ఎల్లన్‌= గుర్రాల సముదాయం అంతా; (శ్రాంతంబు+అయ్యెను= బడలిపోయింది; 
ఇపుడు; సంధ్యాసమయంబు= సంజప్రొద్దు, సాయం సమయం; ఇంతటన్‌= ఈ మేరకు; నేంటికిన్‌= ఈ దినమునకు; 


భీష్మపర్వము - ద్వితీయాశ్వాసము 269 
అని= పోరాటం; చాలింతముగాక!= విరమించటం మంచిది; ఇంకన్‌= ఇకమీద; పోరన్‌= యుద్దం చేయటం; లెస్స+ఐ+ఉన్నే?= 


మంచిది అవుతుందా? 


తాత్పర్యం: “వాహనాలు అన్నీ బడలిపోయాయి. సాయంకాలం అవుతోంది. ఇక యుద్ధం చేయటం ఎందుకు? 
విరమించటం మంచిది.” 


విశేషం: వాహన సంతానంబు - గుర్రాల గుంపు - వాహనములు అంటే వహించేవి - మోసేవి. గుర్రములు. 
వ. అని తలంచి కుంభసంభవాది యోధముఖ్యుల కెజింగించి బలంబుల'. దివియ నియమించి. 341 


ప్రతిపదార్థం: అని తలంచి= అని యోచించి; కుంభసంభవ+ఆది+యోధముఖ్యులకున్‌= (ద్రోణుడు మున్నగు వీరులకు; 
ఎటీంగించి= తెలిపి; బలంబులన్‌= సేనలను; తివియన్‌+నియమించి= మరలింప ఆజ్ఞాపించి. 


తాత్సర్యం: అని ఆలోచించి, ఆ విషయాన్ని [ద్రోణాదులకు తెలిపి, సేనలను పోరు చాలింపజేయుటకు 


క సమరక్రీడన లీలం । దమక తమక తనిసి మరలి తమతమ యావా 
సములకు నరిగి రుభయసై | న్యములజనంబులును దీవియలు వెలు(గంగన్‌. 342 


ప్రతిపదార్థం: సమర+(క్రీడన్‌+అ= యుద్ద(క్రీడయందే; లీలన్‌= విలాసంగా; తమక తమక= తమకుతామే; తనిసి= తృప్తిపొంది; 
మరలి= వెనుదిరిగి; తమ+తమ= ఆవాసములకున్‌= తమ తమ విడిదులకు; ఉథభయసైన్యముల+జనంబులును=రెండు సేనలలోని 
భటులూ; దీవియలు= దివిటీలు(కాగడాలు); వెలుంగంగన్‌= (ప్రకాశింపగా; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: యుద్ద క్రీడయందే తమకు తామే తహతహ తృప్తి చెంది వెనుకకు తిరిగి రెండు సేనలలోని భటులు 
కాగడాల కాంతులలో తమ తమ విడుదులకు చేరారు. 


తే. _ రెండు వీళ్ళ జనంబులు రేలు వివిధ । హృద్యసంగీతములను సాహిత్యమధుర 
లలితగోష్టీ వినోదంబులను బ్రమోద । భరితు లై ప్రొద్దు వుత్తురు భరతముఖ్య! 343 


ప్రతిపదార్థం: భరత ముఖ్య!= భరతవంశంలో ముఖ్యమైనవాడా! ఓ ధృతరాష్ట్ర మహారాజా!; రెండు+వీళ్ళ+జనంబులున్‌= రెండు 
శిబిరాల మనుష్యులూ; రేలు= రాత్రులయందు; వివిధ హృద్య సంగీతములను= హృదయమును అలరించే పెక్కు గానములచేతను, 
సాహిత్య మధుర లలిత గోష్టీ వినోదంబులను= వాజ్మయమునకు సంబంధించిన కోమలమైన, మృదువైన, సంతోషదాయకములగు 
చర్చలచేతను; ప్రమోద, భరితులు+ఐ= సంతోషంతో నిండినవారై; ప్రాొద్దు+పుత్తురు= కాలం గడపుతారు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! రాత్రులందు కురు పాండవ పక్షాలు రెండింటికీ సంబంధించిన భటులు 
హృదయానికి ఆనందం కలిగించే సంగీత సభలలో సాహిత్య గోష్టులలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. 
భీష్ముని షష్టదినస యుద్దక్రమము (సం. 6-71-1) 


వ. ఏనవనాంటి రాత్రి సనుటయు. దెలతెల వేగునప్పడు ధనంజయుండు సేనాపతి రావించి మకరవ్యూహంబు 
సంఘటింపు మని నియమించిన నఖిలజనంబులకు. బ్రీతి నెక్కొన నతం డమ్మోహరంబు దీర్షునెడ దానికి 
బార్టపాంచాలపతులు శిరంబును గవలు గన్నులును భీమసేనుండు దుండంబును సౌభద్రద్రౌపదేయ 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఘటోత్కచులు గండస్థలంబులును సాత్యకిసహితుండై యుధిష్టిరుండు గంఠంబును ధృష్టద్యుమ్న 
పురస్సరంబుగా విరాటుండు వెన్నును గేకయులు వామపార్శ్వంబును ధృష్టకేతుండును గరూశపతియును 
దక్షిణపార్యంబును గుంతిభోజశతానీకులు జఘనంబును శిఖండియు నిరావంతుండును బుచ్చంబును నై 
పన్నిరి; భీష్ముండు దానికి. బ్రతివ్యూహం బూహించి క్రౌంచవ్యూహం బమర్హి యందు. జంచువునం దాను 
గురు సహాయుం దైనిలిచి నేత్రంబుల( గృపగురుపుత్తులును మస్తకంబున( గృతవర్మయు. గాంభోజ 
బాహ్లికులును గళంబున శూరసేనపరివృతుండై సుయోధనుండును నురంబున సౌవీర సమేతుందై 
భగదత్తుండును వీపున విందానువిందులును వామపక్షంబున సుశర్మయు దక్షిణపక్షంబున యవనపతియు 
నపరభాగంబున శ్రుతాయురుపేతుండై భూరిశ్రవసుండును నిలిచి రిట్లుభయసైన్యంబులు సన్నద్ధంబు లై 
నడచి శంఖభేరీ ప్రముఖ తూర్యనాదంబులు సెలంగం దలపడియె నట్టిసమయంబున. 344 


ప్రతిపదార్థం: ఏనవ+నా(టి+రా(త్రి= అయిదవరోజు యొక్క రాత్రి; చనుటయున్‌= వెళ్ళుటయు; తెల+తెల+వేగునప్పుడు= 
తెల్లవారునప్పుడు; ధనంజయుండు= అర్జునుడు; సేనాపతిన్‌+రావించి= సేనాపతి ధృష్టద్యుమ్నుని రప్పించి; మకర+వ్యూహంబు= 
మొసలి మొగ్గరము; సంఘటింపుము+అని+నియమించినన్‌= ఏర్పరచుము అని ఆజ్ఞాపించగా; అఖిల+జనంబులకున్‌= అందరు 
ప్రజలకూ; ్రీతి= సంతోషము; నెక్కొనన్‌= ఏర్పడగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహమును; 
తీర్చు+ఎడన్‌= ఏర్పాటు చేసేటప్పుడు; దానికిన్‌= ఆ మొగ్గరమునకు; పార్థ+పాంచాల పతులు= అర్జునుడు, (ద్రుపదరాజు; 
శిరంబును= తలగా; కవలు= జంటలు(నకులసహదేవులు); కన్నులును= నేత్రాలుగా; భీమసేనుండు; తుండంబును= నోరు మొదటి 
భాగముగా; సౌభద్ర (ద్రాపదేయ+ఘటోత్కచులు= అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు; గండ+స్టలంబులును= కపోల 
భాగములుగా; సాత్యకి+సహితుండు+ఐ= సాత్యకితో కూడిన వాడై; యుధిస్టిరుండు= ధర్మరాజు; కంఠంబును= కుత్తుకగా; 
ధృష్టద్యుమ్న+ పురస్పరంబుగాన్‌= ధృష్టద్యుమ్నుడు ముందుగా గలవాడుగ; విరాటుండు= విరాటరాజు; వెన్నును= వీపుగా; 
కేకయులు= కేకయ రాజులు; వామపార్భ్యంబును= ఎడమ ్రక్కయు; కుంతి భోజ,శతానీకులు= కుంతి భోజుడు, శతానీకుడు; 
జఘనంబును= మొలగా; శిఖండియున్‌+ఇరావంతుండును= శిఖండి మరియు ఇరావంతుడును; పుచ్చంబును= తోకయు; 
ధృష్టకేతుండు+ కరూశ+పతియును= ధృష్టకేతుడు, కరూశరాజు; దక్షిణ+పార్ట్యంబును= కుడి ప్రక్కయు; పన్నిరి= వ్యూహం ఏర్పాటు 
చేశారు; భీష్ముండున్‌= భీష్ముడుకూడా; దానికిన్‌= ఆ మకర వ్యూహానికి; ప్రతి వ్యూహంబు= దీటగు మొగ్గరము; ఊహించి= 
ఆలోచించి; క్రాంచ+వ్యూహంబు= (క్రౌంచ పక్షిని పోలు మొగ్గరము; అమర్చి= ఏర్పాటు చేసి; అందున్‌= ఆ (క్రౌంచ వ్యూహమునందు; 
చంచువునన్‌= ముక్కు దగ్గర; తాను= తాను(భీష్ముడు); గురు+సహాయుండు+ఐ= (ద్రోణుడు తోడుగా; నిలిచి= నిలబడి; 
నేత్రంబులన్‌= కనులందు; కృప+గురుపుత్రులును= కృపుడును, అశ్వత్ధామయు; మస్తకంబునన్‌= శిరస్సుదగ్గర; కృతవర్మయున్‌= 
కృతవర్మయు; కాంభోజ, బాహ్హికులును= కాంభోజరాజు, బాహ్హికుడును; గళంబునన్‌= కుత్తుక దగ్గర; శూరసేన+పరివృతుండు+ఐ= 
శూరసేనునిచే చుట్టబడినవాడై; సుయోధనుండును= దుర్యోధనుడును; ఉరంబునన్‌= వక్షమునందు; సౌవీర+సమేతుండు+ఐ= 
సౌవీర రాజుతో కూడి; భగదత్తుండును= భగదత్తుడును; వీయునన్‌= వెన్నునందును; వింద+అనువిందులు= విందుడు మరియు 
అనువిందుడును; వామపక్షంబునన్‌= ఎడమరెక్కగా; సుశర్మయున్‌; దక్షిణ+పక్షంబునన్‌= కుడిరెక్క దగ్గర; యవనపతియున్‌= 
యవనరాజును; అపరభాగంబునన్‌= వెనుక భాగమున; (శుతాయుః+ఉపేతుండు?+ఐ= శుతాయువుతో కూడినవాడై; 
భూరి శ్రవసుండును; నిలిచిరి= నిలబడ్డారు; ఇట్ల్టు+ ఈరీతిగా; ఉభయ సైన్యంబులున్‌= రెండు సేనలు(కురు పాండవ సైన్యాలు); 
సన్నద్దంబులు+ఐ= యుద్దానికి సంసిద్దములై; నడచి= వెడలి; శంఖ, భేరీ, (ప్రముఖ, తూర్యనాదంబులు= శంఖములు, భేరులు 
మొదలగు జం(త్ర వాద్యాలు; చెలంగన్‌= మోయగా; తలపడియెన్‌= మార్కొన్నాయి; అట్టి సమయంబునన్‌. 


తాత్సర్యం: కురుక్షేత్రంలో ఏడవనాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేటప్పుడు, అర్జునుడు ధృష్టద్యుమ్నుడిని, 
రావించి మొసలి మొగ్గరం' ఏర్పాటు చేయుమన్నాడు. ధృష్టద్యుమ్నుడు అందరూ సంతోషించేటట్టుగా మకరవ్యూహం 


భీష్మపర్వము న ద్వితీయాశ్వాసము 271 


తీర్చిదిద్దాడు. అర్జునుడు, (ద్రుపదరాజు తలగా ఏర్పడ్డారు. నకుల సహదేవులు నేత్రములు అయ్యారు. భీముడు 
నోరు చివర నిలబడ్డాడు. అభిమన్యుడు, (ద్రౌపది కొడుకులు, ఘటోత్కచుడు - కపోలములు అయ్యారు. 
సాత్యకితోపాటుగా ధర్మరాజు కంఠం దగ్గర నిలిచాడు. ధృష్టద్యుమ్నుడితోపాటు విరాటరాజు వెన్నుదగ్గర ఉన్నాడు. 
కేకయరాజులు ఎడమ (ప్రక్కగా, ధృష్టకేతుడు కరూశరాజును కుడిప్రక్కగా నిలబడ్డారు. కుంతిభోజుడు, శతానీకుడు 
మొల దగ్గర ఉన్నారు. శిఖండి, ఇరావంతుడు - తోకగా అయ్యారు. 

భీష్ముడు మొసలిమొగ్గరానికి సాటిగా 'క్రాంచవ్యూహం' ఏర్పాటు చేశాడు. తాను (ద్రోణుడితోపాటు ముక్కు 
దగ్గర నిలిచాడు. కృపుడు, అశ్వత్థామ, కన్నులు అయ్యారు. శిరస్సు దగ్గర కృతవర్మ, కాంభోజుడు, బాహ్లికుడు 
నిలిచారు. కుత్తుక దగ్గర శూరసేన రాజుతోపాటుగా దుర్యోధనుడు నిలబడ్డాడు. వక్షం దగ్గర సౌవీరరాజుతోపాటు, 
భగదత్తుడు ఉన్నాడు. వీపున విందుడు, అనువిందుడు నిలబడ్డారు. ఎడమ(ప్రక్క సుశర్మ, కుడిప్రక్క యవనరాజు 
నిలిచారు. వెనుకగా (శుతాయువుతో కలిసి భూరిశ్రవసుడు నిలిచాడు. 

ఈ విధంగా కురుసేన పాండవసేన యుద్దానికి సమాయత్తమై వెళ్ళారు. శంఖాలు - భేరులు మొదలగు 
జం(త్రవాద్యాల ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ సమయంలో. 


నిశేషం: 1. క్రాంచము= ఒక పౌరాణిక పక్షి. కొంగవంటి ఆకారం కలది. 


క తలకడచి నడచు ద్రోణుని । యలవు( బలంబును సహింప కనిలతనయు. డి 
ట్టలమగు రోషంబున( ద । ద్దలముపయిం బటిపె రథము. బటువేగమునన్‌. 345 


ప్రతిపదార్థం: తలకడచి+నడచు= పైకి ఉప్పొంగి విజృంభించే; |ద్రోణుని= |ద్రోణాచార్యుడి; అలవున్‌+బలంబును= శక్తిని, 
సామ్మ్యమును; సహింపన్‌= ఓర్వలేక; అనిల+తనయు(డు= వాయుసుతుడు(భీమసేనుడు); ఇట్టలము+అగు= అతిశయించిన; 
రోషమ్మునన్‌= కోపంతో; తద్‌+బలముపయిన్‌= ఆతనియొక్క సేన పై; పటువేగమునన్‌= మిక్కిలి శీఘ్రముగా; రథమున్‌= తేరును; 
పటుపెన్‌= తోలించాడు. 
తాత్పర్యం: పైకి ఎగిరి వెల్లి విరిసే ద్రోణుడి శక్తిసామర్థ్యాలకు ఓర్వలేక, భీముడు మిక్కుటమైన కోపంతో ద్రోణుడి 
సేన వైపునకు తన రథం వేగంగా నడపించాడు. 
విశేషం: కౌరవులు పన్నింది 'క్రాంచవ్యూహం. ముక్కుదగ్గర ఉన్నది (ద్రోణుడు. ముక్కుకు పొడిచే స్వభావం సహజసిద్దం. ఇక 
పాండవులు పన్నింది మొసలిమొగ్గరం. తుండం అంటే నోరు మొదటి భాగం. దానిదగ్గర ఉన్నది భీముడు. ఆ విధంగా భీముడికీ 
ద్రోణుడికీ సంఘర్షణ తప్పనిసరి అయింది. 
వ. ఇట్లు వటిపిన నతనికోల్తలకుం గాక. 346 
ప్రతిపదార్థం: ఇట్టు-పఅపినన్‌= ఈ విధంగా రథాన్ని నడుపగా; అతని కోల్తలకున్‌+కాక= అతడి ఎదుట నిలిచి యుద్దం 
చేయలేక. 
తాత్సర్యం: భీముడు ఈ విధంగా రథాన్ని నడిపించగా, అతడికి ఎదురు నిలువలేక. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 
క తనముందటి యోధులు పెటు | సనుటయు. గుంభజు(డు గినిసి శరనవకము భీ 

మునిమేన నాట నాతడు । సునిశితభల్లమున నతని సూతుం దునిమెన్‌. 347 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తన ముందటి యోధులు= తనకు ముందుగా నిలిచిన వీరులు; పిణు+చనుటయున్‌= వెనుకంజ వేయటం 
చేత; కుంభ+జుండు= కుండలో పుట్టినవాడు(ద్రోణుడు); కినిసి= కోపించి; శర+నవకము= తొమ్మిది అమ్ములు; భీముని+మేనన్‌+ 
నాటన్‌= భీముని శరీరంపై గ్రుచ్చుకొనేటట్లు వేయగా; ఆతండు= ఆ భీముడు; సునిశిత+భల్లమునన్‌= మిక్కిలివాడియైన ఈటె 
బాణంతో అతని+సూతున్‌= (ద్రోణుని సారథిని; తునిమెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: తన ముందుగా నిలిచిన వీరులు వెనుకకు తిరిగి పారిపోగా, (ద్రోణుడు ఆగ్రహంతో భీముడి శరీరంపై 
తొమ్మిది అమ్ములు నాటవేశాడు. భీముడు మిక్కిలి వాడియైన ఈటెబాణంతో ద్రోణాచార్యుడి సారథిని 


సంహరించాడు. 


విశేషం: మహాభారత యుద్దంలో పలుచోట్ల- వీరులు ప్రతివీరుల సారథులను సంహరించటం వర్లింపబడింది. సారథులు 
నిరాయుధులే కదా! వారిని సంహరించటం ఏమి న్యాయం? అనిపిస్తుంది. సారథిని సంరక్షించటం - వీరుడి అవశ్యకర్తవ్యం. సారథి 
సంహరింపబడటం - రథికునకు -పరాభవం. ఇంచుమించు ఓటమితో సమానం. అప్పుడు రథికుడు - సారథ్యం కూడా నడపటం 
ద్విపాత్రాభినయం నెరపటమే., (ద్రోణుడు అప్పుడు అట్టా లోకోత్తర శక్తి ప్రదర్శించాడు.. 
క. వాహనము(దాన నడపుచు । సాహసికత్వమున గురుండు సమరక్రీడో 

త్సాహము వదలక వైరి । వ్యూహము దల(కంగ భుజసముద్దతి గవిసెన్‌. 348 
ప్రతిపదార్థం: వాహనమున్‌= రథమును; తాను+అ= తానే; నడపుచున్‌= నడిపిస్తూ; గురు(డు= ద్రోణుడు; సాహసికత్వమునన్‌= 
ప్రమాదంతో కూడిన ధైర్యంతో; సమర+(క్రీడా+ఉత్సాహము= యుద్దం అనే ఆటలోని ఉల్లాసము; వదలక= విడిచి పెట్టకుండా; 
వైరి వ్యూహము= శత్రువుల సమూహము; తల(కంగన్‌= కలత చెందునట్టుగా; భుజ+సముద్దతిన్‌= బాహు పరా(క్రమంతో 
(భుజముల+గర్వంతో); కవిసెన్‌= మార్కొన్నాడు. 
తాత్సర్యం: సారథి సంహరింపబడగా తానే తన రథాన్ని నడపుతూ అనగా గుర్రాలను తోలుకొంటూ, యుద్ద 
(క్రీడ యందలి ఉత్సాహం విడిచిపెట్టకుండా పరాక్రమం చూపిస్తూ, శత్రువుల వ్యూహాన్ని చెదరగొట్టుతూ యుద్దం 
కొనసాగించాడు. 
క మీ తండ్రి ద్రోణునకు. దో । డై తథిమిన( గకయులు భయాకులత మరు 

ద్దూతాంబుదగతి( దెరల6గ । నాతత సృంజయబలంబు లథిముథి విరిగెన్‌. 349 


ప్రతిపదార్థం: మీ తండ్రి= భీష్ముడు; ద్రోణునకున్‌= (ద్రోణునకు; తోడు+ఐ= బాసటగా నిలిచినవాడై; తణీమినన్‌= తరిమివేయగా; 
కేకయులు= కేకయరాజు సేనలు; భయ+ఆకులతన్‌= భయంతో ఆందోళనతో; మరుత్‌+ధూత+అంబుద+గతిన్‌= గాలిచే 
చెదరగొట్టబడిన మబ్బులవలె; తెరల(గన్‌= మరలగా; ఆతత+సృంజయ బలంబులు= విస్తీర్లమైన సృంజయసేనలు; అటిముణిన్‌= 
శీఘ్రంగా; విరిగెన్‌= ఓడిపోయాయి. 

తాత్సర్యం: నీ తండ్రి అయిన భీష్ముడు ద్రోణుడికి తోడుగా నిలిచి తరుమగా కేకయులు భయంతో, ఆందోళనతో, 
గాలిచేత చెదరగొట్టబడిన మబ్బులవలె - వెనుకకు తరలారు. విస్తీర్ణాలయిన సృంజయసేనలు వెనువెంటనే 
ఓడిపోయాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 273 


ఆ. అధిప! భీమసేను. డడరిన( గౌరవ । సైన్య మతనిచేత( జాంపకట్టు 
వడియెనపుడు ధరణిపతు లిద్దబును జేయి । వీచి తటిమి రధిక విక్రమమున. 350 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా(ఓ ధృతరాష్ట్ర మహారాజా)!; భీమసేను(డు= భీముడు; అడరినన్‌= విజృంభింపగా; కౌరవ+సేన= 
కౌరవులసైన్యం; అతనిచేతన్‌= ఆ భీమునిచేత; చాపకట్టు+పడియెన్‌= నేలమట్టమయింది; అపుడు; ధరణిపతులు+ఇద్దరును= ఇద్దరు 
రాజులు(అటు కౌరవపతి దుర్యోధనుడును, ఇటు పాండవనేత ధర్మరాజును); చేయి+వీచి= హస్తమును ఊపి; అధిక+విక్రమమునన్‌= 
గొప్ప పరాక్రమంతో; తజీమిరి= (ప్రోత్సహించారు. 

తాత్పర్యం: రాజా! భీముడు విజృంభించిన కారణంగా కౌరవసేనకు విపరీతంగా నష్టం కలిగింది. ఇటు దుర్యోధనుడు, 
అటు ధర్మరాజు - తమసేనలను ్రోత్సహించసాగారు. 


వ. ఇవ్విధంబున ధర్మనందన దుర్యోధను లగ్గలికం బురికొలుప మొగ్గరంబులు రెండును గండు మిగిలి 
తలపడియె' ననిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 351 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మనందన, దుర్యోధనులు; అగ్గలికన్‌= పూనికతో; పురికొలుపన్‌= ప్రోత్సహింపగా; 
మొగ్గరంబులు+రెండును= ఉభయవ్యూహాలును; గండు+మిగిలి= పరాక్రమించి; తలపడియెన్‌= మార్కొన్నాయి; అనినన్‌+విని= 
అని సంజయుడు చెప్పగా ఆకర్షించి; ధృతరాష్టుడు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌. 

(3) ధల 


తాత్సర్యం: ఈ రీతిగా ధర్మరాజును దుర్యోధనుడు పూనికతో ప్రోత్సహించగా, మకరవ్యూహంగా (క్రౌంచ 
వ్యూహంగా- ఏర్పడిన పాండవ - కౌరవ సేనలు రెండూ, పరా(క్రమంతో మార్కొన్నాయి” అని చెప్పగా విని, 
ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు: 


ఆ. 'మనబలంబునందు మంచి మగల్‌ సాల । గలిగి యా బలంబు గెలువలేమి 
దైవకృతము గాదె! తల(ప( జోద్యము మున్న! యెజు6గ6 జెప్పె విదురు. డిట్టు లగుట. 352 


ప్రతిపదార్థం: మన+బలంబునందున్‌= మనసేనలో; మంచి+మగల్‌= గొప్పవీరులు; చాలన్‌+కలిగి= ఎందరో ఉండి; ఆ బలమ్మున్‌= 
ఆ పాండవసేనను; గెలువన్‌+లేమి= జయించలేకపోవటం; దైవ+కృతము+కాదె!= దైవము చేసిన పనియే కదా!; తలంపన్‌= 
యోచింపగా; చోద్యము= ఆశ్చర్యం; మున్ను+అ= ముందుగానే; విదురుండు; ఇట్టులు+అగుట= ఈ విధంగా జరుగగలదని; 
ఎణు(గన్‌= తెలిసేటట్టు; చెప్పెన్‌= వచించాడు. 


తాత్పర్యం: 'మన సేనలో గొప్ప యోధులు ఎక్కువగా ఉన్నారుగదా! అయినా ఆ పాండవ సేనను జయింపలేకుండా 


ఉన్నారు. ఇది దైవకృతమే కదా! పైగా ఆశ్చర్యకరమైనది గదా! ఈ విధంగా జరుగగలదని విదురుడు ముందే 
చెప్పాడు. 


క _ అత దెంత సాటి చెప్పిన । మతి హితముగం గొనండు కీడు మానండు కడు దు 
రృతి యైన నా తనూజు(డు | మతి కర్మము వెనుక జనక మానునె? యెందున్‌. 353 


ప్రతిపదార్థం: అత(డు= దుర్యోధనుడు; ఎంత+చాటి+చెప్పినన్‌= ఎంతగా బహిరంగంగా చెప్పినప్పటికీ; మతి+హితముగన్‌= 
బుద్దికి మంచిదిగా; కొనండు= స్వీకరింపడు; కడున్‌= మిక్కిలి; దుర్మతి+ఐన= చెడ్డబుద్ది కలవాడైన; నా+తనూజు(డు= నా కొడుకు; 
కీడు+మాన(డు= అపాయం తొలగించుకోడు; మతి= బుద్ది; “కర్మము' వెనుకన్‌= కర్మము వెనువెంట; చనన్‌+మానునె?+ఎందున్‌= 
ఎందైనా వెళ్ళక మానుతుందా? 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఎంతగా నొక్కి వక్కాణించినప్పటికీ దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకున్నాడు. నా కొడుకు 
చెడ్డవాడు. అయితే - అది వాడి కర్మ. దైవకృతం ఎవరు తప్పించగలరు? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'బుద్దిః కర్మానుసారిణీ అనుదానికి తెలుగు: 'మతి కర్మము వెనుక జనక మానునె?' 


వ. _ విధికృతం బెవ్వరికి నుడుప వచ్చు నెట్లు గా నున్నది యట్లయ్యెడుం గాక ' యనిన సంజయుం డతని 

కిట్లనియె. 354 
ప్రతిపదార్థం: విధి+కృతంబు= దైవము చేసినది; ఎవ్వరికిన్‌= ఎవరికి; ఉడుపవచ్చున్‌= తప్పించటానికి వీలు అవుతుంది?; ఎట్టు+ 
కాన్‌+ఉన్నది= ఏ విధంగా జరగాలో; అట్టు+అ= అట్ట= ఆ విధంగానే; అయ్యెడున్‌+కాక= జరుగుగాక; అనిన; సంజయుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఎంతగా నొక్కి వక్కాణించినప్పటికి దుర్యోధనుడు వినలేదు. కీడు తెచ్చుకొన్నాడు. నా కొడుకు చెడ్డవాడు. 
అయితే, అది వాడి కర్మ. దైవకృతం ఎవరు తప్పించగలరు? బుద్ది కర్మను అనుసరిస్తుంది. అంతే. ఏ విధంగా 
జరుగగలదో ఇక ఆ విధంగానే జరుగుగాక! ' - అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ అనగా, సంజయు డిట్టా అన్నాడు: 


ఆ. ‘నీ తనూభవుండు నెటిగులి యెటు(గమి | యెటిగియెలి(గి యతని నేలచెప్ప ? 
మన యుపేక్షవలన విను నా(టి జూదంబ । నేడు గయ్య మయ్యె నృపవరేణ్య! 355 


ప్రతిపదార్థం: నీ+తనూభవుండు= నీ కొడుకు దుర్యోధనుడు; నెటి గుటీ= మంచినిండులక్ష్యం; ఎణుగమి= తెలియకపోవటం; 
ఎటీంగి+ఎటింగి= తెలిసి తెలిసి; అతనిన్‌= ఆతనిని; ఏల చెప్పన్‌?= చెప్పనేల(ఎందుకు నిందించాలి)?; మన+ఉపేక్ష+వలనన్‌= 
మన జౌదాసీన్యం వల్ల; నృప+వరేణ్య!= రాజ(శ్రేష్టుడా! (ఓ ధృతరాష్ట్ర మహారాజా); నాంటి+జూదంబు+అ= అలనాటి జూదమే; నేండు= 
ఈ దినమునకు; కయ్యము= యుద్ధము; అయ్యెన్‌. 


తాత్పర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవు దుర్యోధనుడిని నిందిస్తున్నావు. ఆ నింద వలన ప్రయోజనం ఏముంది? 
ఈనాడు జరుగుతున్న యుద్దానికి నీ ఉపేక్షయే కారణం. ఆనాటి జూదమే ఈనాటి యుద్ధంగా పరిణమించింది. 


విశేషం: కుహనాకర్మ సిద్దాంతవాదులకు ఇది చక్కని సమాధానం. అంతా దైవంమీద బాధ్యత నెట్టివేయడం సమంజసం కాదు. 
ఆనాడు జూదమే జరగకపోతే ఈనాడు కురుక్షేత్ర సం[గ్రామమే లేదు. ఆ నాడు జూదం ఆపకపోయిన బాధ్యత ఎవరిది? ధృతరాష్ట్రునిదే 
కదా! ధృతరాష్ట్రుడు చెప్పింది పరాజయవేదాంతం. పశ్చాత్తాపం కూడా కాదు. సంజయుడు దానికి చక్కని సమాధానం చెప్పాడు. 


వ. ఇంకంబశ్చాత్తాపం బుడిగి ధీరుండవై సమర ప్రకారంబు విను మట్టియెడ భీమసేనుండు భవత్సేనాసాగరంబు 
పాయవడం దటిమి చొచ్చి దుశ్మాసనుండును దుర్విషహుండును దుర్మదుండును దుస్సహుండును జయుండును 
జయత్వేనుండును వికర్ణుండును జిత్రసేనుండును సుదర్శనుండును జారుచిత్రుండును సువర్ముండును 
దుష్మర్గుండును నొక్కచో నున్నం గనుంగొని యక్కుమారులం దాంకిన. 356 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీద; పశ్చాత్తాపంబు= తరువాత పడే ఆవేదన, చేసిన తప్పునకు చింతించి పడే వేదన; ఉడిగి= 
మాని; ధీరుండవు+ఐ= ధైర్యం కలిగిన వాడవు అయి (ఓర్పు కలిగినవాడివై); వినుము; అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; భీమసేనుండు; 
భవత్‌+సేనా+సాగరంబు= నీ సేన అనే సముద్రం; పాయ+పడన్‌= చీలికకాగా; తణిమి= తోలి; చొచ్చి= లోపల (ప్రవేశించి; 
దుళ్ళాసనుండును; దుర్విషహుండును; దుర్మదుండును; దుస్పహుండును; జయుండును; జయత్సేనుండును; వికర్గ్ణుండును; 
చిత్రసేనుండును; సుదర్శనుండును; చారుచిత్రుండును; సువర్ముండును; దుష్కర్జుండును (వీరందరూ ధృతరాష్ట్రుని కొడుకులు); 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 275 


ఒక్కచోన్‌= ఒక స్థలంలోనే; ఉన్నన్‌+కనుంగొని= ఉండటం చూచి; ఆ+కుమారులన్‌= ఆ రాచ కొడుకులను, తా(ినన్‌= 
మార్కొనగా. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇక నీవు పశ్చాత్తాపం విడిచిపెట్టి ఆకర్షించుము. ఆ సమయంలో భీముడు 
నీ సేనాసాగరాన్ని పాయలు చేసి ఒక్కచోట పలువురు నీ కుమారులు - దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్మదుడు, 
దుస్ఫహుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్ముడు, 
దుష్కర్షుడు - ఒక్కచోట కన్పించగా, మంచి అవకాశం దొరికినట్టు సంతోషించి వారిని మార్కొన్నాడు. 


తే. వారలందటు నొండొరు( బేరువేర(। బిలిచికొని వీ(డె సనుదెంచె భీము. డీత. 
డొంటి యగపడ్డ చోటన యుక్కడంగ । బొదివి చంపుద మని యతిస్సురణ సేసి. 357 


ప్రతిపదార్థం: వారలు+అందజున్‌= కౌరవరాజకుమారులు అందరూ; ఒండొరున్‌= ఒకరినొకరిని; పేరు పేరునన్‌+పిలిచి+కొని= 
పేరులు పెట్టి ఆహ్యానించికొని; ఏీ(డు+ఎ= వీడె(ఇతడే); భీముండు; చనుదెంచెన్‌= వచ్చాడు; ఒంటి= ఒంటరిగా; అగపడ్డ+చోటన్‌= 
కనుపించిన స్థలమునందే; ఉక్కు+అడంగన్‌= పరాక్రమం అణగారిపోగా; పొదివి= చుట్టుముట్టి; చంపుదము= సంహరిద్దాము; 
అని= అని చాటుతూ; అతి+స్ఫురణ+చేసి= ఎక్కువగా ఆలోచించి. 


తాత్పర్యం: కౌరవ రాజ కుమారులు అందరు ‘భీముడు ఒక్కడు ఏకాంతంగా ఒకచోట కనుపించాడు కదా! ఇప్పుడు 


ఇతడిని వదలరాదు. ఇది మంచి అవకాశం. మనమందరం ఇతడిని ఇప్పుడు చుట్టుముట్టి చంపుదాము'” అని 
ప్రత్యక్షంగా దొరకిన సన్నివేశాన్ని సంగ్రహించి, పేరు పేరున ఒకరినొకరు హెచ్చరించుకొన్నారు. 


క. ఉగ్రగ్రహములు లయకా । లగ్రహపతి. బొదువు క్రియ నలఘువిక్రమగ 
ర్వాగ్రహమున ముట్టిరి రిపు । నిగ్రహలంపటుని భీమునిం జటులగతిన్‌. 358 


ప్రతిపదార్థం: ఉగ్ర గ్రహములు= భయంకరమైన (గ్రహాలు(ఆకాశంలో తిరిగే గోళాలు); లయకాల+(గ్రహపతిన్‌= ప్రళయకాలంలో 
సూర్యుడిని; పొదువు+[క్రియన్‌= చుట్టుముట్టేటట్టుగా; అలఘు విక్రమ గర్వ+ఆ(గ్రహమునన్‌= తక్కువగాని అనగా గొప్పదైన 
పరాక్రమంతో కూడిన మదముతో(కోపంతో); రిపు+ ని[గ్రహ+లంపటునిన్‌= శత్రువులను జయించాలనే కోరిక గలవాడైన; భీముని; 
చటుల+గతిన్‌= వేగంగా; ముట్టిరి= మార్కొన్నారు. 


తాత్సర్యం: భయంకరమైన ఆకాశ గోళాలు, ప్రళయకాలంలో సూర్యుని ముట్టడించేటట్టుగా, కౌరవ రాజకుమారులు గొప్ప 
పరాక్రమమంతో, గర్వంతో, ఆటోపంతో, శత్రువులను జయించాలనే కోరికతోనే మెలగే భీముడిని వేగంగా మార్కొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. (గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అందుకని సూర్యుడికి (గ్రహరాజు అని పేరు. అయితే 
ప్రళయకాలంలో - (గ్రహాలు - గతులు తప్పుతాయని అంటారు. 


వ. ఇట్లు నీ కొడుకులు చతురంగబలంబుతోడం జుట్టుముట్టిన వృకోదరుండు సంతసంబునం బొదలి 
సారథిం గనుంగొని 'నీ వీరథం బిచ్చట నిలివికొని యుండు” మని నియోగించి గద వుచ్చికొని ధరణికి 
లంఘించి. 359 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నీ కొడుకులు; చతుః+అంగ+బలంబులతోడన్‌= నాలుగు సేనాంగాలతో; చుట్టుముట్టినన్‌; 
వృకోదరుండు= భీముడు (తోడేలు పొట్టవంటి పొట్టగలవాడు); సంతసంబునన్‌+పొదలి= సంతోషంతో ఒప్పి; సారథిన్‌+కనుంగొని= 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


సూతుని చూచి; నీవు; ఈ +రథంబు; ఇచ్చటన్‌= ఈ స్థలంలో; నిలిపికొని యుండుము= ఆపి ఉంచుము; అని+నియోగించి= 
అని ఆజ్ఞాపించి; గద+పుచ్చికొని= గద చేతపట్టు కొని; ధరణికిన్‌+లంఘించి= నేల మీదికి ఉరికి. 


తాత్సర్యం: ఈ విధంగా నీ కొడుకులు తమ చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడికి - మంచి 
అవకాశం వచ్చినందుకు సంతోషం కలిగింది. అతడు సారథిని 'నీవు ఈ రథాన్ని ఇక్కడే భద్రంగా పెట్టుకొని 
ఉండుము” అని ఆజ్ఞాపించి, నేలమీదికి ఉరికాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 1. భీముడు ఒంటరిగా రథంమీద ఉంటే ఏం జరుగుతుంది? కౌరవరాజ కుమారులు పదిమంది చుట్టుముట్టారు. ఒక్కడు 
అందరితో - వారి చతురంగ బలాలతో యుద్దం చేయాలి. అప్పుడు రథం భీముడికి మిక్కిలి ప్రమాదకరమైన చెరసాల అవుతుంది. 
రథంమీద విల్లుపట్టుకున్న భీమునికంటె - నేలమీద గద పుచ్చుకున్న భీముడే బలవంతుడు. స్వేచ్చాజీవి. రథంమీద ఉన్న భీముడిని 
గురిపెట్టి కొట్టవచ్చు. కానీ, నేలమీద ఉన్న భీముడు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియదు. నేలమీద - భీముడు తన గొప్ప శారీరక 
బలాన్ని - అత్యద్భుతంగా వినియోగించుకోవచ్చు. అందుచేతనే అతడు రథం మీద నుండి నేలమీదకు దూకాడు. 


చ.  కవిసి యుగాంతదండధరుకైవడి. గోలుమసంగి కుంభముల్‌ 
పవుల(గ దుండముల్‌ దునియఈ బ్రక్కలు వ్రక్కలు గాగ దర్పముం 
జవము బలంబు నొప్ప(గ గజంబుల వ్రేసిన నెత్తురొల్కంగా 


నవి వడె ధాతునిర్‌రు రమయాచలపంక్తుల. బోలి మేదినిన్‌. 360 


ప్రతిపదార్థం: కవిసి= మార్కొని; యుగ+అంత+దండధరుకైవడిన్‌= ప్రళయకాలంలోని యమునివలె; కోలుమసంగి= అతిశయించి; 
కుంభముల్‌= ఏనుగుల తలకాయలు; పవులంగన్‌= బ్రద్దలైపోవునట్టుగా; తుండముల్‌=హస్తములు; తునియన్‌= ముక్కలుకాగా, 
ప్రక్కలు= కడుపు పార్వములు; వ్రక్కలు+కాంగన్‌= బీటలువారగా; దర్పమున్‌= ఆటోపము; జవమున్‌= శక్తి; బలంబున్‌= బలిమి; 
ఒప్పంగన్‌= శోభిల్లగా; గజంబులన్‌= ఏనుగులను; ్రేసినన్‌= కొట్టగా; నెత్తురు+ఒల్క(గాన్‌= రక్తము కారగా; అవి= ఆ ఏనుగులు; 
ధాతు+నిర్‌రుర+మయ+అచల+పంక్తులన్‌+పోలి= గైరికాది ధాతువులతో కూడిన సెలయేళ్ళతో కూడిన పర్వతాల వరుసల 
వలె కన్పించి; మేదినిన్‌= భూమిమీద; పడెన్‌= కూలాయి. 


తాత్సర్యం: భీముడు ప్రళయకాలంలోని యముడి వలె విజృంభించి, ఏనుగుల కుంభస్థలాలు పగులగొట్టాడు. 
తుండాలు నరికివేశాడు. కడుపులు (వక్కలు వక్కలు చేశాడు. తన జవసత్తాలు చూపాడు. రక్తం (స్రవించి అవి 
గైరికాది ధాతువులతో సెలయేరులతో కూడిన పర్వతాలుగా భాసించాయి. ఆ ఏనుగులు నేలమీద కూలిపడి 
పోయాయి. 


విశేషం: అలం: ఉపమ. ఏనుగులు నేలమీద నెత్తురులు కారుతూ కొండలవలె పడి ఉన్నాయి. కొండలలో ధాతువులు ఉంటాయి. 
కొండలనుండి సెలయేరులు - ఎర్రని గైరికాది ధాతువులు కలిసి ప్రవహిస్తాయి. ఆ సెలయేళ్ళ వలె ఉన్నాయి ఏనుగుల శరీరాల 
నుండి కారే నెత్తురు ప్రవాహాలు. 


క. అరదంబులు పొడిపొడి యై । హరుల గములు నుగ్గునూచ మై మొత్తపుంగా 
ల్వురు సిదురుప లై పడ ని । ష్టురగతి విహరించె వాయుసూనుండు గదతోన్‌. 361 


ప్రతిపదార్థం: అరదంబులు= రథాలు; పొడి+పొడి+ఐ= చూర్లమై; హరుల+గమి+లు= గుర్రాల గుంపులు; నుగ్గనూచము+ఐ= 
ముక్కలు చెక్కలై; మొత్తము+కాల్వురు= కాలుబలము అంతయు; చిదురుపలు+ఐ= చిన్న చిన్న ముక్కలై; పడన్‌= నేలమీద పడిపోగా; 
వాయు+సూను(డు= భీముడు; గదతోన్‌= గద చేతపట్టుకొని; నిష్టుర+గతిన్‌= మిక్కిలి కఠినంగా; విహరించెన్‌= ఇష్టానుసారం తిరిగాడు. 


భీష్మపర్వము 5 ద్వితీయాశ్వాసము 277 


తాత్సర్యం: రణరంగంలో భీముడు వీరవిహారం చేశాడు. గదాయుధం ధరించి రథం రణరంగంలో వెళ్ళలేని చోట్లకు 
భీముడు వెళ్ళగలిగాడు. రథాలను చూర్లం చేశాడు. గుర్రాలను సూక్ష్మఖండాలుగా చేశాడు. కాల్బలం ముక్క 
చెక్కలైపోయింది. పాదచారియెన భీముడి ధాటికి ఎదురులేకపోయింది. 


క.  పెక్కండ్రతోడ నిమ్మెయి | నొక్కరుండ రథమ్ము డిగ్గి యురవడి( జని పే 

రుక్కునం బోరుట సూడంగ । నక్కజమై యుండె( గౌరవాన్వయముఖ్యా! 362 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ+ముఖ్యా!= కౌరవవంశంలో శ్రేష్టుడవైన వాడా!; ఓ ధృతరాష్ట్ర మహారాజా!; పెక్కండ్రతోడన్‌= 
పలువురితో; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఒక్కరుండు+అ= ఒక్కడే; రథమ్ము+డిగ్గి= తేరును దిగి; ఉరవడిన్‌+చని= వేగముగా 
వెళ్ళి; పేరు+ఉక్కునన్‌= గొప్ప పరాక్రమంతో; పోరుట= యుద్దం చేయటం; చూడ(గన్‌= వీక్షింపగా; అక్కజము+ఐ+ఉండెన్‌= 
ఆశ్చర్యంగా ఉంది. 
తాత్సర్యం: భీముడు - రథందిగి - ఒక్కడే పలువురితో పోరాడాడు. ధృతరాష్ట్ర మహారాజా! అతడి గొప్ప పరాక్రమం 
- చూచేవారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగించింది. 


ఆ. భీమసేను నపుడు పెక్కుబలంబులు । పొదువు టెటి(గి ద్రుపదపు శ్రుకుండు 

శస్త్రగురునితోడ సరభసవృత్తి మై । బోరిపోరి యుడిగి బుద్ది గల(గం 363 
ప్రతిపదార్థం: భీమసేనున్‌= భీముని; అపుడు; పెక్కు+బలంబులు= పెక్కుసేనలు; పొదువుట= చుట్టుముట్టటం; ఎజింగి= 
తెలుసుకొని; ద్రుపద+పుత్రకుండు= ద్రుపదరాజు కొడుకు(ధృష్టద్యుమ్నుడు); శస్త్ర గురునితోడన్‌= ద్రోణునితో; పోరి+పోరి= పోరాడి 
పోరాడి; ఉడిగి= విరమించి; బుద్ది+కల(గన్‌= మతి కలత చెందగా. 
తాత్సర్యం: భీముడిని పలువురు కౌరవరాజుసుతులు తమ సేనలతో పాటు మార్కొనటం విని, అంతవరకూ 
ద్రోణుడితో ఎడతెగని పోరాటం కొనసాగించిన ధృష్టద్యుమ్నుడు - ఆ పోరాటం విరమించి, కలత చెందిన బుద్ధితో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. భూరిరయంబున నద్దెస6 | దేరు వటిప( బనిచి యతని తేరిపయిం ద 
త్సారథిన కాంచి శోకము । గూరన్‌ గద్గదిక నెలుంగు గుత్తుకం దగులన్‌. 364 


ప్రతిపదార్థం: భూరి+రయంబునన్‌= గొప్పవేగంతో; ఆ+దెసన్‌= ఆవైపు(భీముడు ఉన్న దిక్కుగా); తేరు= రథము; పజపన్‌+పనిచి= 
నడుప నియమించి; అతని+తేరిపయిన్‌= భీముని రథంపై; తద్‌+సారథిన్‌+అ= భీముడి సూతుడిని మాత్రమే; కాంచి= చూచి; 
శోకము+కూరన్‌= దుఃఖం నిండగా; గద్గదికన్‌= డగ్గుత్తికతో; ఎలుంగు= స్వరం; కుత్తుకన్‌+తగులన్‌= గొంతుకలో పారాడగా. 


తాత్పర్యం: గొప్పవేగంతో రథం భీముడు ఉన్న దిక్కుగా తోలుమని ధృష్టద్యుమ్నుడు ఆజ్ఞాపించాడు. తేరు 
ఆ దిక్కుగా తరలింది. అయితే భీముడి రథంమీద భీముడు లేడు - అంతేగాక భీముడి సారథి మాత్రమే 
ఆ రథం మీద కన్పించాడు. ధృష్టద్యుమ్నుడు దుఃఖంతో డగ్గుత్తిక పడిన కంఠస్వరంతో (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే.  'ఆర్లు. డై యవ్విశోకుని నడిగె భీము । డెచట నున్నాడు? నాయొడ లెట్లు ప్రాణ 
సహిత మై యుండు? నత(డొకచందమైన । నేమిగతి( బోదు? నక్కట! యెజుంగ6 జెపుమ.” 365 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆర్తుడు+ఐ= దుఃఖపరవశుడై; ఆ+విశోకుని= ఆ విశోకుడు అను పేరుగల భీముని సారథిని; అడిగెన్‌= ప్రశ్నించాడు; 
భీముడు; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నాడు; నా+ఒడలు= నా శరీరం; ఏ విధంగా; ప్రాణ+సహితము+ఐ+ఉండున్‌?= ప్రాణంతో 
కూడి ఉంటుంది?; అతండు= భీముడు; ఒక+చందము= ఒక విధం; ఐనన్‌= అయితే (ఒకవేళ భీముడు మరణించి ఉంటే 
- నా శరీరంలో ప్రాణం ఉంటుందా?); ఏమిగతిన్‌+పోదున్‌?= ఏ విధంగా నేను ఎక్కడకు వెళ్ళగలను?; అక్కట!= అయ్యో; 
ఎయింగన్‌+చెపుమ= తెలిసేటట్లు చెప్పవయ్యా. 

తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు దుఃఖపరవశుడై విశోకుని ఇట్టా ప్రశ్నించాడు. 'భీముడు ఎక్కడ ఉన్నాడు? అతడు 
ఏమయినా అయితే నా శరీరంలో ప్రాణాలు నిలుస్తాయా? అకటా! నేనేమి కావాలి? ఏమి జరిగింది చెప్పవయ్యా?” 


నిశేషం: ఈ సన్నివేశం నాటకీయంగా ఉంది. తిక్కనది నాటకీయ శైలి అని విమర్శకులు అంటున్నారు. కథను సంభాషణ పూర్వకంగా 
నడపటం మాత్రమే గాక నాటకీయ సన్నివేశాలు సమకూర్చి, సహృదయుల ఉత్కంఠను పెంచటంలో తిక్కన సిద్ధహస్తుడు. 
వ. అనిన విశోకుండు ధృష్టద్యుమ్నున కి ట్లనియె. 366 
ప్రతిపదార్థం: అనినన్‌; విశోకుండు; ధృష్టద్యుమ్నునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు 


తాత్పర్యం: ధృష్టద్యుమ్ను డీవిధంగా విశోకుడిని ప్రశ్నించగా - విశోకు డీవిధంగా సమాధానమిచ్చాడు. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


చ. గొదగొని ధార్తరాషు లతిఘోరవిధంబున. జుట్టుముట్టినన్‌ 

మదమునం దేరు డిగ్గి హరిణంబులపై6 జను సింహమో యనన్‌ 

గదం గొని నన్ను నియ్యెడ నకంపితసుస్థితి నిల్వం బంచి బె 

ట్టైిదముగ6 జొచ్చె నాహవ పటిష్టుండు భీముండు వారి సైన్యమున్‌. 367 
ప్రతిపదార్థం: గొద+కొని= గుమిగూడి; ధార్తరాష్టులు; అతి ఘోర విధంబునన్‌= మిక్కిలి భయంకరంగా; చుట్టు+ముట్టినన్‌ ; 
మదమునన్‌= గర్వంతో; తేరు+డిగ్గి= రథందిగి; హరిణంబులపైన్‌ చను సింహమో+అనన్‌= లేళ్ళమీదకు ఉరికే సింహమా? 
అనేటట్టుగా; గదన్‌+కొని= గద తీసికొని; నన్నున్‌; ఈ+ఎడన్‌= ఈ స్థలంలో; అకంపితసుస్థితిన్‌= కదలకుండగా; నిల్వన్‌+పంచి= 
నిలువుమని ఆజ్ఞాపించి; బెట్టిదముగన్‌= గొప్పుగా; ఆహవ+పటిష్టుండు= యుద్ద విశారదుడు(యుద్దం చేయుటలో గొప్ప సామర్థ్యం 
కలవాడు; భీముండు= భీమసేనుడు; వారి+సైన్యమున్‌= కౌరవసేనను; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 
తాత్సర్యం: 'ధృతరాష్ట్ర రాజకుమారులు గుమిగూడి మిక్కిలి భయంకర రీతిలో భీముడిని చుట్టుముట్టారు. భీముడు 
గర్వంతో గద చేత పట్టుకొని - లేడి గుంపుపై దూకే సింహమో అనునట్టుగా రథం దిగి నన్ను ఇక్కడే కదలకుండా 
ఉండుమని ఆజ్ఞాపించి - యుద్దం చేయటంలో శక్తి సామర్థ్యాలు కల భీముడు వారి సైన్యంలో దారుణంగా 
(ప్రవేశించాడు. 
విశేషం: అలం: ఉత్రేక్ష, 
వ. అని యవ్వల నెటింగించిన నతండు. 368 
ప్రతిపదార్థం: అని; అవ్వలను= భీముడుండే ఆ వైపు; ఎటింగించినన్‌= తెలుపగా; అతండు= ధృష్టద్యుమ్నుడు. 


తాత్పర్యం: విశోకుడు భీముడున్న వైపు తెలుపగా, ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము జౌ ద్వితీయాశ్వాసము 279 
ధృష్టద్యుమ్ను(డు భీమసేనునకు( దోడ్పడుట (6-73-31) 


క. కడువడిం జని యంతంతం । బుడమి€ బడిన కరులగములు వొరలుటకతనన్‌ 

వడముడి యరిగిన తెరు వే । ర్వడం గని వేవేగ రథము వటిపెం గదియన్‌. 369 
ప్రతిపదార్థం: కడు+వడిన్‌+చని= మిక్కిలి వేగంగా వెళ్ళి అంత+అంతన్‌= అక్కడక్కడ; పుడమిన్‌= నేలమీద; పడిన= కూలిన; 
కరుల+గములు= ఏనుగుల గుంపులు; పొరలుటకతనన్‌= పడి దొర్హటం చేత; వడముడి= భీముడు; అరిగిన+ తెరువు+ ఏర్పడన్‌= 
వెళ్ళిన మార్గం స్పష్టంగా; కని= అరసి; వే+వేగన్‌= మిక్కిలి శీఘ్రంగా; కదియన్‌= సమీపించుటకై (భీముని దరి చేరుటకై); రథము+ 
పటుపెన్‌= రథం నడిపాడు. 
తాత్పర్యం: విశోకుడు చూపిన వైపు మిక్కిలి వేగంగా వెళ్ళి అంతంత నేలమోదపడిన యేనుగుల గుంపులు దొర్లుతూ 
ఉండడంవల్ల భీముడు పోయిన దారి తెలుసుకొని అతడిని సమిపించడానికి శీఘ్రంగా రథాన్ని నడిపాడు. 


వ. ఇట్లు భీమసేనుం జేరం బోయి. 370 
ప్రతిపదార్థం: ఇట్టు+ఈ విధంగా; భీమసేనున్‌= భీముని; చేరన్‌+పోయి= సమీపించి. 
తాత్పర్యం: ఈ విధంగా భీముని సమీపించి (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, “ఇదె యేను( గూడ వచ్చితి(। బదిలు(డ వై పోరు మింక బకమర్దన! యీ 
కదిసిన వీరులనెల్లం । గుదియించెది ననుచు. గవిసె. గురువితతిపయిన్‌. 371 


ప్రతిపదార్థం: బక+మర్దన!= బకుడు అనే రాక్షసుని సంహరించినవాడా! ఓ భీమా!; ఇదె= ఇదిగో; ఏను= నేను (నిను); కూడన్‌, 
వచ్చితిన్‌= కలిసికొని తోడు పడాలని వచ్చాను; పదిలుడవు+ఐ= క్షేమంగా ఉన్న వాడవు అయి; ఇంకన్‌+పోరుము= ఇంక యుద్దం 
చేయుము; ఈ+కదిసిన+వీరులను+ఎల్లన్‌= నిన్ను మార్కొనిన ఈ యోధులను అందరనూ; కుదియించెదన్‌= అణచగలను; 
అనుచున్‌= అని చెప్పుచు; కురు+వితతిపైన్‌= కౌరవుల సమూహంపై; కవిసెన్‌= మార్కొన్నాడు. 

తాత్సర్యం: 'బకాసురుడిని సంహరించిన ఓ భీమా! నిన్ను కలుసుకొని నీకు తోడు పడవలెనని నేను వచ్చాను. 
ఇంక నీవు క్షేమంగా యుద్ధం చేయవచ్చు. నిన్ను మార్కొనిన ఈ యోధులను అందరినీ నేను అణగగొట్టగలను.” 
అంటూ కౌరవుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. 


క _ అత్తటీనీ తనయుం డెలు. | గెత్తి రథికవరులతోడ నిట్లను నీదు 
ర్వృత్తుని( బొదువుండు భీముని | యుత్తలపా టుడుపుకడంక నుడుపుండు గడిమిన్‌.' 372 


ప్రతిపదార్థం: ఆ+తటిన్‌= ఆ తరుణమునందు; నీ+తనయుండు= నీ కొడుకు దుశ్శాసనుడు; ఎలుంగు+ఎత్తి= కంఠస్వరం 
పెద్దదిగా చేసి; రథిక+వరులతోడన్‌= యోధ శ్రేషులతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; ఈ దుః+వృత్తునిన్‌= ఈ 
దుర్మార్గుని- ధృష్టద్యుమ్నుని; పొదువు(డు= చుట్టుముట్టండి; భీముని+ఉత్తలపాటు= భీముని ఆవేదన; ఉడుపు+కడంకన్‌= పోగొట్టే 
పూనికను; కడిమిన్‌= పరాక్రమంతో; ఉడుపుండు= పోగొట్టండి. 

తాత్పర్యం: ఆ తరుణంలో, నీ కొడుకు దుశ్శాసనుడు, కంఠస్వరం పెద్దదిగా చేసి, యోధ వీరులతో ఈ విధంగా 
అన్నాడు. “ఈ దుర్మార్లుని చుట్టుముట్టండి. భీముడి ఉత్తలపాటు పోగొట్టే పూనికను మోరు పరాక్రమంతోమాన్సించండి. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని యోధవీరులగు కుమారులు నొకపెట్ట ధృష్టద్యుమ్నుం బొదివిన నతండు. ద్రోణదత్తప్రమోహన 
బాణంబున వారి నందటి నిశ్లేష్టితులం జేసిన నప్పుడు దప్పి దీర్దుకొన నెడగని యనిలనందనుం డొక్క 
మడువున మధురశిశిర జలంబుల6బానంబు సేసి యుల్లసిల్లి యా ద్రుపదపుత్తుం గూడికొనియె నట్టియెడ 
నాచార్యుండు గయ్యంబు సేయుమునుమున ధృష్టద్యుమ్నుండు దొలంగిన తెజపిం గదియ( బాంచాలపతి( 
దటిమిన నప్ప డగ్గురుండు నవ్వుచు. 373 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పిన ఆకర్షించి; యోధ+వీరులు+అగు= యుద్దం చేసే శూరులలో శ్రేష్టులైన; కుమారులు= 
రాజపుత్రులు; ఒక్క+పెట్టన్‌= ఒకేసారిగా; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; అతండు= ధృష్టద్యుమ్నుడు; 
ద్రోణ దత్తణప్రమోహన బాణంబునన్‌= ద్రోణునిచే ఇవ్వబడిన 'ప్రమోహని బాణంతో; (మూర్చ కలిగించే అమ్ముచే); వారిన్‌+అందణన్‌= 
వారిని అందరినీ; నిస్‌+చేష్టితులన్‌+చేసినన్‌= చేష్టలు లేనివారిగ(మూర్చితులుగా) ఒనరించగా; అప్పుడు; ఒక్క మడువునన్‌= ఒక చెరువులో; 
దప్పి తీర్చుకొనన్‌= దాహం తీర్చుకొనటానికి, మధుర+శిశిర+జలంబులన్‌= తియ్యని చల్లని మంచినీళ్ళను; పానంబు+చేసి= త్రాగి; 
ఉల్లసిల్లన్‌= శోభిల్లగా; ఎడన్‌+కని= వ్యవధి ఏర్పరచుకొని; అనిలనందనుండు= భీముడు; ఆ ద్రుపద+రాజ+పుత్రున్‌= ఆ ధృష్టద్యుమ్నుని 
(ద్రుపదరాజు పుత్రుని); కూడికొనియెన్‌ కలిశాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆచార్యుండు= ద్రోణుడు; కయ్యంబు+చేయు+మునుమునన్‌= 
యుద్దం చేసే సేనా ముఖమున; ధృష్టద్యుమ్నుండు; తొలంగిన; తెజపిన్‌+కదియన్‌= వ్యవధి ఏర్పరచికొని; పాంచాల+పతిన్‌= పాంచాల 
రాజును (ద్రుపదుని); తజిమినన్‌= తోలగా; అప్పుడు; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; నవ్వుచు. 


తాత్సర్యం: అని దుశ్చాసనుడు చెప్పగా విని, యోధులలో శ్రేష్టులు అయిన ఆ కౌరవ రాజకుమారులు ఒకేసారిగా 
అందరూ కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు [ద్రోణుడిచే తనకు ఇవ్వబడిన 'ప్రమోహన 
బాణము” ప్రయోగించి రాజపుత్రులను మూర్చలో మునిగేటట్టు చేశాడు. భీముడు ఆ వ్యవధిని పురస్కరించుకొని 
- ఒక మడువులో చల్లని తియ్యని మంచినీరు (త్రాగి, సేదతీరి, ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. అప్పుడు - ద్రోణుడు 
సేనాముఖంలో ధృష్టద్యుమ్నుడు కనిపించక, లభించిన వ్యవధిలో (ద్రుపద రాజుపై విజృంభించి అతనిని తరిమికొట్టగా 
- అలవోకగా నవ్వుతూ. 
విశేషం: 1. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని శిష్యుడే. గురువుగారు (ప్రసాదించిన 'ప్రమోహని బాణమునే అతడు కౌరవులపై 
ప్రయోగించాడు. 2. అవకాశం దొరికితే చాలు - తన్ను అవమానించిన దద్రుపదుడిపైకి ఉరుకుతాడు (ద్రోణుడు. 3. ఒంటరిగా 
చాలాసేపు యుద్దం చేయటం చేత భీముడికి దాహం అయింది. ప్రమోహన బాణం ప్రసాదించిన తెరపిలో ఆతడు దాహం 
తీర్చుకున్నాడు. అనగా భీముడు ఆకలి దప్పులు మరచి యుద్దం చేసే వీరుడు అన్నమాట. 
తే.  అస్త్రవర్షంబు( గురియంగ నతండు పూర్వ । వైరబంధంబుకతన దుర్వార మైన 

యతని రోషంబు సైరింప నలవిగాక । జడిసి పోయిన నాతండు శంఖమొత్తె, 374 


ప్రతిపదార్థం: అ స్ర+వర్షంబున్‌+కురియంగన్‌= మంత్ర బాణముల వాన వర్షింపచేయగా; అతండు= ద్రుపదరాజు; పూర్వ వైర బంధంబు 
కతనన్‌= లోగడ ఏర్పడిన శత్రుత్వం అనే బంధం వలన; అతని+రోషంబు= (ద్రోణుడి కోపం; సైరింపన్‌= ఓర్చి కొనుటకు; అలవి 
కాక= శక్యంగాక; జడిసి= భయపడి; పోయినన్‌= వెడలిపోగా; ఆతండు= ద్రోణుడు; శంఖము+ఒత్తెన్‌= శంఖాన్ని పూరించాడు. 
తాత్సర్యం: ద్రోణుడు (ద్రుపదుడిపై బాణవర్షం కురిపించాడు. (ద్రుపదుడు - లోగడ తనకు (ద్రోణుడికి ఏర్పడిన 
శత్రుత్వం వలన ఆతని కోపం భరించలేక భయపడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విజయగర్వంతో (ద్రోణుడు 
తన శంఖం పూరించాడు. 


భీష్మపర్వము జ ద్వితీయాశ్వాసము 281 


నిశేషం: ద్రుపద మహారాజు, ద్రోణుడు బాల్య మిత్రులు. సతీర్ణ్యులు. ఒకే గురువు దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. తదుపరి 
ద్రుపదుడు సింహాసనం ఎక్కి పాంచాలరాజు అయ్యాడు. (ద్రోణుడు బీద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు. తదుపరి తన కొడుకు 
అశృత్తామ పాలకోసం గోదానం అభ్యర్థిస్తూ (ద్రోణుడు పాంచాలరాజు దగ్గరకు వెళ్ళి, బాల్య స్నేహం ఉదాహరిస్తాడు. (ద్రుపదుడు 
తన్ను యాచన చేయటానికి వచ్చిన నిర్భాగ్యుడు బాల్య సఖుడుగా తన్ను సంబోధించటం ఇష్టంలేక అతడిని అవమానించి పొమ్మన్నాడు. 
ఆనాటి నుండి ద్రోణుడు ద్రుపదుడిపై పగబట్టాడు. తదుపరి, అర్జునుడిచేత గురుదక్షిణగా (ద్రుపదుడిని తన వద్దకు బందీకృతుడిగా 
తెప్పించుకొన్నాడు. అంతేగాక, కురురాజులకు పాంచాల ప్రభువులకు తరతరాల నుండీ శత్రుత్వం ఉన్నది. దుర్యోధనుడికి - పాంచాల 
రాజుపై ఏర్పడిన శత్రుత్వం కలిసివచ్చింది - (చిట్టచివరకు ద్రోణుడి కంఠం ఉత్తరించినది.. ధృష్టద్యుమ్నుడు. ద్రోణుని చంపగల 
పుత్రుడు కావాలని వరం కోరుకొన్నాడు. ద్రుపదుడి తపఃఫలంగా. కారణజన్ముడైన ధృష్టద్యుమ్నుడు కలిగాడు.) 

వ. _ఇట్లుద్రోణుండు ద్రుపదుం దెరల్చి ధృష్టద్యుమ్ను చనినవల నరసి తదీయ ప్రమోహనమార్గణమూర్చితం బయిన 

శూరలోకంబు నాలోకించి కరంబు రయంబున( బోయి. 375 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; (ద్రోణుండు; ద్రుపదున్‌= (ద్రుపదరాజును; తెరల్చి= ఓడించి (మరలించి); 
ధృష్టద్యుమ్ను+చనిన+వలను+అరసి= ధృష్టద్యుమ్నుడు పోయిన దిక్కు చూచి; తదీయ ప్రమోహన బాణ మూర్చితంబు+అయిన= 
ఆతనియొక్క (ప్రమోహన బాణంచే మూర్చపోయిన; శూర లోకంబున్‌= వీరుల సముదాయాన్ని; ఆలోకించి= చూచి; 
కరంబు+రయంబునన్‌= మిక్కుటమగు వేగంతో; పోయి. 


తాత్సర్యం: ఈ విధంగా [ద్రోణుడు (ద్రుపదుడిని మరల్చి, ధృష్టద్యుమ్నుడు వెళ్ళిన తెరువుచాలు అరసి, ఆతడి 
ప్రమోహన బాణంచేత మూర్చితులైన యోధులను చూచి, వేగంగా అక్కడకు వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క,  వినుతప్రజ్ఞాబాణం | బున మోహనబాణశక్తి వో జేసిన సం 
జనిత ప్రాగోజ్జ్వలు లై; యనికిం గ్రమ్మజి గడంగి రయ్యోధవరుల్‌. 376 


ప్రతిపదార్థం: వినుత ప్రజ్ఞా బాణంబునన్‌= పొగడబడిన ప్రజ్ఞాబాణంతో; మోహన బాణ శక్తి= మోహన బాణము యొక్క శక్తిని; 

పోన్‌+చేసినన్‌= పోగొట్టగా; సంజనిత+(ప్రాణ+ఉజ్ఞ్యలులు+ఐ= తిరిగి అవతరించిన ప్రాణాలచేత ప్రకాశించు నట్టివారై; ఆ+యోధవరుల్‌= 

ఆ వీరశ్రేష్ణులు; అనికిన్‌= యుద్దానికి; క్రమ్మణన్‌= తిరిగి; కడంగిరి= పూనిక వహించారు. 

తాత్పర్యం: (ద్రోణుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి, మోహనబాణ శక్తిని పోగొట్టారు. అప్పుడు తిరిగి కోలుకొన్న 
Gy = ల 

(ప్రాణాలతో ఆ కారవరాజపుత్రులు మళ్ళీ యుద్దం ప్రారంభించారు. 


విశేషం: మోహన బాణానికి విరుగుడు ప్రజ్ఞాబాణం. 


వ. ఇవ్విధంబున నాచార్యు ప్రాపునం జేసి యేచి నీ కొడుకులు పవనద్రుపదుల కొడుకులపై నడరినం గని 
యుధిష్టిరుండు గేకయు లేవురను ద్రౌపదేయులను ధృష్టకేతునిం జూచి మీ రభిమన్యుండు ముంగలిగా 
రథంబులు వఅపి భీమసేన ధృష్టద్యుమ్నులకు€ దోడుపడుం డని పంచిన. 377 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆచార్యు+(ప్రాపునన్‌+చేసి= ద్రోణుని సాయం వలన; ఏచి= విజృంభించి; నీ 
కొడుకులు= నీ పుత్రులు; పవన (ద్రుపదుల కొడుకులపైన్‌= వాయు పుత్రుడైన భీముడిపై, (ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడిపై; 
అడరినన్‌= విజృంభింపగా, కని; యుధిష్టిరుండు= ధర్మరాజు; కేకయులు+ఏవురను= కేకయ (ప్రభువులు అయిదుగురును; 
ద్రౌపదేయులను= ఉపపాండవులను ఐదుగురిని; ధృష్టకేతునిన్‌+చూచి= ధృష్టకేతుని వీక్షించి; మీరు; అభిమన్యుండు; ముంగలిగాన్‌= 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముందుండువాడుగా; రథంబులు+పణపి= ఆ రథాలు తోలించి; భీమసేన+ధృష్టద్యుమ్నులకున్‌= భీముడికీ, ధృష్టద్యుమ్నునకు; 
తోడుపడుండు= సాయము చేయండి; అని పంచినన్‌= అని నియమించగా. 


తాత్పర్యం: ఈ విధంగా (ద్రోణుని సాయం వలన, నీ కొడుకులు భీముడిపై ధృష్టద్యుమ్నుడిపై విజృంభించారు. 
దానిని చూచి - ధర్మరాజు కేకయులను అయిదుగురిని - ద్రౌపది కొడుకులు అయిదుగురిని - అభిమన్యుడి 
ముందు పెట్టుకొని వెళ్ళి భీముడికీ ధృష్టద్యుమ్నుడికీ సాయం చేయండి అని ఆదేశించాడు. 


క. ఆ పన్నిద్దటు సైన్యా। టోపసమేతముగం గవియుడును బాంచాల 

క్షా పాలుసుతు(డు భీముయు । నేపారిరి నీదుసేన యెసకం బడంగన్‌. 378 
ప్రతిపదార్థం: ఆ+పన్నిద్దణు= ఆ పన్నెండుమంది; సైన్య+ఆటోప+సమేతముగాన్‌= తమ సైన్యాలతోపాటు గర్వంగా; 
కవియుడును= మార్కొనగా; పాంచాల క్ష్మాపాల సుతు(డు= పాంచాల రాజపుత్రుడు (ధృష్టద్యుమ్నుడు); భీముండు; నీదు+సేన+ 
ఎసకంబు= నీ సేన అతిశయం; అడంగన్‌= అణగారునట్టుగా; ఏపారిరి= విజృంభించారు. 


తాత్సర్యం: ఆ పం[డ్రెండుగురు అనగా ఐదుమందికేకయులూ, అయిదుగురు ఉపపాండవులు, అభిమన్యుడూ, 
ధృష్టకేతుడూ తమ సైన్యాలతో సహా గర్వంగా మార్కొనగా, ద్రుపదరాజ పుత్రుడు ధృష్టద్యుమ్నుడు, మరియు 
భీముడు నీ సేన యొక్క అతిశయం అణగారి పోయేటట్టుగా విజృంభించారు. 

వ. తదవసరంబున. 379 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో. 

తాత్సర్యం: ఆ సమయంలో. 


తే. *క్రందు. గయ్యంబులోన నరాతిభయద । బాహువిక్రమ! నీ విట్లు పాదచారి 
వగుట వల దని కేకయునరద మెక్కం బనిచె భీముని. బాంచాలపతిసుతుండు. 380 


ప్రతిపదార్థం: క్రందు+కయ్యంబులోనన్‌= అతిశయించుతున్న యుద్దంలో(సందడి యుద్దంలో); అరాతి+ఛయద+బాహు+వి క్రమ!= 
శత్రువులకు భయం కలిగించే బాహు పరాక్రమం గలవాడా - భీమసేనా!; నీవు; ఇట్లు; పాదచారివి+అగుట= కాలినడక చేసే 
వాడివి అగుట; వలదు= కూడదు; అని= అని చెప్పి; పాంచాల పతి సుతుండు= పాంచాల రాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు; 
కేకయు= కేకయ రాజు యొక్క; అరదము= రథం; భీమునిన్‌ ఎక్కన్‌+పనిచెన్‌= ఎక్కుమన్నాడు. 

తాత్సర్యం: “శత్రువులకు భయం కలిగించే భుజ పరాక్రమం కల ఓ భీమసేనా! ఇది దొమ్మియుద్దం. నీవు ఈ 
రీతిగా పాదచారివి కాకూడదు” అని చెప్పి, ధృష్టద్యుమ్నుడు భీముడిని కేకయుని రథంమీదికి ఎక్కుమన్నాడు. 


క అప్పడు మధ్యందినమున । నొప్పినయినుతోడ( జాల నొర వచ్చి గురుం 
డప్పాండవబలములపై( । దెప్పదెరల( గురిసె శరతతిం దీవ్రముగన్‌. 381 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; మధ్యందినమునన్‌= మట్టమధ్యాహ్నకాలమున; ఒప్పిన= శోభిల్లిన; ఇనుతోడన్‌= 
సూర్యుడితో; చాలన్‌; ఒర+వచ్చి= సామ్యం గలవాడై, సమానుడై; గురుండు= (ద్రోణుడు; ఆ+పాండవ+బలములపైన్‌= ఆ 
పాండవుల సేనలపై; శర తతిన్‌= బాణాల సముదాయమును; తీవ్రముగాన్‌= ఉ(గ్రముగా; తెప్పతెరలన్‌= అతివేగంగా; కురిసెన్‌= 
వర్షించాడు. 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 283 


తాత్సర్యం: ఆ సమయంలో [ద్రోణుడు - మధ్యాహ్న కాలంలోని సూర్యుని పోలుతూ, ఆ పాండవసేనలపై తీవ్రమైన 
బాణాల సముదాయాన్ని అతివేగంగా ప్రయోగించాడు. 


చ. కనుగొని పార్షతుం డపుడు గట్టుపకాసయి వీ(క( దా(కినం 

దునిమె నతండు తద్దనువు( దోడన పెక్కు శరంబు లేసి నా 

తని మెయి నొండువిల్లు ద్రుపదక్షితిపాలసుతుండు గ్రక్కునం 

గొని శరసప్తతిం గురిసి కోపము. బెంచిన నాత( డుగ్రతన్‌. 382 
ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; పార్షతుండు= పృషతుని వంశీయుడు - ధృష్టద్యుమ్నుడు; అపుడు; కట్టుపకాసి+అయి= ధీరుడు 
అయి; వీ(క+తాశినన్‌= ఉత్సాహంతో మార్కొనగా; అతండు= (ద్రోణుడు; తద్‌+ధనువు= అతడి విల్లు (ధృష్టద్యుమ్నుడి విల్లు); 
తునిమెన్‌= విరుగగొట్టాడు; తోడన= వెనువెంటనే; పెక్కు+ శరంబులు= అనేక బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు; ఆతని+మెయిన్‌= 
ధృష్టద్యుమ్నుని శరీరంపై; (ద్రుపదక్షితిపాల సుతుండు= (ద్రుపదరాజపుత్రుడు; ఒండు+విల్లు= ఇంకో ధనుస్సు; (గ్రక్కునన్‌= 
వేగంగా; కొని= స్వీకరించి; శర+సప్రతిన్‌+కురిసి= డెబ్బై బాణాలు ప్రయోగించి; కోపమున్‌= ఆగ్రహం; పెంచినన్‌= అతిశయింపజేయగా; 
ఆతండు= (ద్రోణుడు; ఉగ్రతన్‌= భయంకరంగా. 


తాత్పర్యం: (ద్రోణుడి విజృంభణ చూచి ధృష్టద్యుమ్నుడు - ఆ సమయంలో ధీరుడై ఉత్సాహంతో అతడిని 
మార్కొన్నాడు. (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి విల్లు ఖండించి, వెనువెంటనే ఆతని శరీరంపై అమ్ములు గుప్పాడు. 
ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు పట్టుకొని ద్రోణుడిపై డెబ్బై బాణాలు వేశాడు. ద్రోణుడు ఆగ్రహించి, భయంకరుడై 
(తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం: 'గట్టుపకాసి" (లేదా) 'కట్టుపకాసు' ఈ మాటకు అర్ధం - “వీరుడు (శూరుడు)'. శబ్దరత్నాకరంలో ఈ శబ్దం 'కితో 
మొదలై ఉన్నది. అచలుడు అని అర్థం ఇవ్వబడింది. బ్రౌను నిఘంటువులో 'గి తో మొదలై - గట్టుపకాసి అని గట్టుపకాసి 
= గట్టువలె ప్రకాశించువాడు - పర్వత ధీరుడు అని ఉంది. బ్రౌను స్వీకరించిన శబ్దమే సమంజసంగా తోచుతున్నది. సూర్యరాయాంధ్ర 
నిఘంటువులో “ఇది ఇంకను ఆలోచింపదగినది' అని ఉన్నది. 


క  ఆవిల్లు ద్రుంచి రౌద్రర । సావేశంబొప్ప నాలుగమ్ముల రథవా 
హావలిని సూతు నొక్కట । దేవగణము వొగడ వసుమతిం బడ నేసిన్‌. 383 


ప్రతిపదార్థం: ఆ విల్లున్‌ త్రుంచి= ఆ ధనుస్సును ఖండించి; రౌద్ర రస+ఆవేశంబు+ఒప్పన్‌= క్రోధరసం యొక్క సంరంభం 
శోభిల్లగా; నాలుగు+ అమ్ములన్‌= నాలుగు బాణాలతో; రథ వాహ+ఆవలిని= తేరుకు పూన్చిన గుర్రాల సముదాయాన్ని; ఒక్కటన్‌= 
ఒక బాణంతో; సూతున్‌= సారథిని; దేవ+గణము= దేవతల గుంపు; పొగడన్‌= (ప్రశంసింపగా; వసుమతిన్‌+పడన్‌+ఏసెన్‌= నేలపై 
కూల్చాడు. 


తాత్సర్యం: (ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి ధనువు ఖండించి, మిక్కుటమగు కోపంతో - నాలుగు బాణాలతో అతడి 
గుర్రాలను, ఒక బాణంతో అతడి సారథిని - దేవతలు కీర్తించేటట్టుగా నేలపై కూల్చాడు. 
విశేషం: “రౌద్ర రస+ఆవేశంబు” - తిక్కన 'రసి శబ్దాన్ని ఎన్నో సారులు ప్రయోగించాడు. “రసము” అని వాచ్యంగా చెప్పటం కావ్య 


శిల్పమునకు అపకర్ష అని వాదించే విమర్శకులు ఉన్నారు. “రసి శబ్దం నవరసపరంగా ఆలంకారికముగానే తిక్కన వాడలేదు. రసమును 
ఆ(ర్థభావంగా స్వీకరించవచ్చును. రసములు ఎన్ని? “అనంతో వై రసా? - “రసములు అనంతములు” అనే సుప్రసిద్ద వాదం ఉన్నది, 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. విరథుండై యభిమన్యు తేరిపయికిన్‌ వేగంబ పాంచాలభూ 
వరసూనుం డరుగం దదీయబల మోర్వం జాల కొక్కున్ముడిన్‌ 
మరలంబాటి నతండు వాయుసుతుండున్‌ మానింప మానింప న 
ప్లు రథానీకముతోడ భీము. బొదివెన్‌ భూమీశ్వరుం డుద్ధతిన్‌. 384 


ప్రతిపదార్థం: విరథుండు+ఐ= రథం లేనివాడై; వేగంబు+అ= వేగంబ= మిక్కిలి శీఘ్రంగా; పాంచాల భూవర సూనుండు= 
పాంచాల రాజపుత్రుడు(ధృష్టద్యుమ్నుడు); అభిమన్యు+తేరి+పయికిన్‌= అభిమన్యుని రథంమీదికి; అరుగన్‌= వెళ్ళగా; తదీయ+బలము= 
అతని సేన; ఓర్వన్‌+జాలక= [ద్రోణుని ధాటికి సహింపలేక; ఒక్కుమ్మడిన్‌= కలిసికట్టుగా(అందరూ ఏకంగా); మరలన్‌+పాటెన్‌= 
మరలిపారిపోయింది; అతండు= ధృష్టద్యుమ్నుడు; వాయుసుతుండున్‌= భీముడును; మానింపన్‌+మానింపన్‌= ఆపగా, ఆపగా; 
అప్టు= ఆ సమయంలో; రథ+అనీకముతోడన్‌= రథసేనతో; భూమీశ్వరుండు= రాజు(దుర్యోధనుడు); భీమున్‌; ఉద్దతిన్‌= గర్వంతో; 
పొదివెన్‌= చుట్టుముట్టాడు. 

తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు - విరథుడై అభిమన్యుడి రథం మీదికి పోయాడు. ఆతడి సేన ద్రోణుడి ధాటికి 
తట్టుకోలేక పారిపోయింది. అప్పుడు అతడు, భీముడు - పారిపోయే సేనను ఆపారు. ఆ సమయంలో దుర్యోధనుడు 
తన రథ సేనతో వచ్చి సగర్వంగా భీముడిని చుట్టుముట్టాడు. 


ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో యుద్దము సేయుట (సం. 6-73-67) 
తే. అంత నొం డొకసారథి యతిరయమున(। జటులహయముల. బూన్వం బాంచాలసుతుండు 
దన రథమునకు గ్రక్కున జని పరాక్ర। మాభిరాము(డై గురునిపై నదర. బెలుచ. 385 


ప్రతిపదార్థం: అంతన్‌= పిదప; ఒండు+ఒక+సారథి= ఇంకొక సూతుడు; అతి రయమునన్‌= మిక్కిలి వేగంగా; చటుల 
హయములన్‌= వేగంగా పోయే గుర్రాలను; పూన్నన్‌= తన రథానికి కట్టగా; పాంచాల సుతుండు= ధృష్టద్యుమ్నుడు; 
(గ్రక్కునన్‌+చని= వేగంగా వెళ్ళి; పరాక్రమ+అభిరాముడు+ఐ= పరాక్రమము చేత అందగించినవాడై; పెలుచన్‌= ఆటోపంతో; 
గురునిపైన్‌= (ద్రోణుడిపై; అడరెన్‌= విజృంభించాడు. 

తాత్సర్యం: అంతట, మరియొక సారథి, మిక్కిలి వేగంతో శీఘ్రంగా పరుగెత్తే గుర్రాలను తన రథానికి పూన్సగా, 
ధృష్టద్యుమ్నుడు తన రథం ఎక్కి, పరాక్రమంతో శోభిల్లి తిరిగి ద్రోణుడిపై విజృంభించాడు. 

వ. ఇట్లు ధృష్టద్యుమ్నుండు గడంగి యెప్పటియట్ల కుంభసంభవుతోడం బెనంగుచుండ భీమసేనుండును. 386 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; కడంగి= పూని; ఎప్పటి+అట్లు+అ= యథాప్రకారం; 


కుంభ+సంభవుతోడన్‌= (ద్రోణునితో; పెనంగుచుండన్‌= విరమించని పోరాటం సలుపుచుండగా; భీమసేనుండును= భీముడు 
గూడ; 


తాత్సర్యం: “ఈ విధంగా ధృష్టద్యుమ్నుడు తిరిగి వెనుకటి మాదిరిగా ద్రోణునితో పోరాటం ప్రారంభించగా, భీముడు 


కూడ. 


క తనయరదంబు విశోకుండు । గొనివచ్చిన నెలమి నెక్కి క్రూారోత్సాహం 
బున దను బొదివిన దుర్యో । ధనుమీ(ద నిశాతవిశిఖతతి నిగిడించెన్‌. 387 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 285 


ప్రతిపదార్థం: తన+అరదంబున్‌= తన రథాన్ని; విశోకుండు= భీముని సారథి; కొనివచ్చినన్‌= తీసికొని రాగా; ఎలమిన్‌+ఎక్కి= 
సంతోషంతో ఆరోహించి; క్రూర+ఉత్సాహంబునన్‌= కఠినమైనట్టి ఉద్వేగముతో కూడిన పూనికతో; తనున్‌= తన్ను; పొదివిన= 
చుట్టుముట్టిన; దుర్యోధనుమీందన్‌= దుర్యోధనుడిపై; నిశాత+విశిఖ+తతిన్‌= వాడియైన అమ్ముల గుంపులు; నిగిడించెన్‌= 
ప్రయోగించాడు. 

తాత్సర్యం: అంతలో విశోకుడు తన రథాన్ని తోలుకొని తెచ్చాడు. భీముడు సగర్వంగా ఆ రథాన్ని ఎక్కి, కరకుదనం 
ఉప్పొంగే పూనికతో తన్ను చుట్టుముట్టిన దుర్యోధనుడిపై అమ్ములవాన కురిపించాడు. 


క కురుపతి యొక నారాచం । బురమున నాటింప భీము. డుగ్రత నేసెన్‌ 
గురుతరశరత్రయంబున । గరములు వక్షమును నాట గౌరవనాథున్‌. 388 


ప్రతిపదార్థం: కురుపతి= కురురాజు(దుర్యోధనుడు); ఒక+నారాచంబు= ఒక బాణం; ఉరమునన్‌= వక్షమునందు; నాటింపన్‌= 
(గ్రుచ్చుకొనేటట్టు వేయగా; గురుతర+శర+(త్రయంబునన్‌= గొప్పవైన మూడు బాణాలతో; కౌరవనాథున్‌= దుర్యోధనుడిని; 
కరములు= చేతులు; వక్షమును= ఉరమును; నాటన్‌= గ్రుచ్చికొనునట్టుగా; భీము(డు= భీమసేనుడు; ఉగ్రతన్‌+ఏసెన్‌= 
భయంకరముగా (ప్రయోగించాడు. 


తాత్సర్యం: ఒక బాణంతో దుర్యోధనుడు భీముడి వక్షమును తాకేటట్టు కొట్టాడు. భీముడు - మూడు బాణాలను, 
దుర్యోధనుడి రెండు చేతులందు - రొమ్ముపైన గ్రుచ్చుకొనేటట్టుగా, భయంకరంగా ప్రయోగించాడు. 


వ. దాని కతండు చలింపక వృకోదరుపై వివిధశరంబులేసి నతనితమ్ములు దలకడచి యాబీమసేనుం బట్టికొన 
నుత్సహించి యెప్పటియట్ల బెట్టిదంబుగా౯ గవిసినం గని యక్కునూరుల నభిమన్యు ద్రౌపదేయులును 
ధృష్టకేతు కేకయులునుం దాశకి రట్లు వారును నమ్మారుతియుం గూడి దారుణభంగిం దజుముట సైరింపం 
జాలక. 389 


ప్రతిపదార్థం: దానికిన్‌+అతండు చలింపక= భీముడు వేసిన మూడు బాణాలకు దుర్యోధనుడు కదలక; వృకోదరుపైన్‌= భీముడిపై; 
వివిధ శరంబులు= పెక్కు అమ్ములు; ఏసెన్‌= (ప్రయోగించాడు; అతని తమ్ములు= దుర్యోధనుడి సోదరులు; తలకడచి= 
విజృంభించి; ఆ భీమసేనున్‌= ఆ భీముని; పట్టికొనన్‌+ఉత్సహించి= పట్టుకోవాలని ఉత్సాహంతో ప్రయత్నించి; ఎప్పటి+అట్ల+అ= 
ఎప్పటి మాదిరిగానే(యథాప్రకారంగా); బెట్టిదముగాన్‌= ఎక్కువగా; కవిసినన్‌= మార్కొనగా; కని; ఆ+కుమారులన్‌= ఆ 
కౌరవరాజపుత్రులను; అభిమన్యు, [ద్రాపదేయులును= అభిమన్యుడు - ద్రౌపది కొడుకులును; ధృష్టకేతు+కేకయులున్‌; తా(కిరి= 
మార్కొన్నారు; అట్టు; వారును= అభిమన్యుడు మున్నగువారును; మారుతియున్‌= భీముడును; కూడి= కలిసికొని; 
దారుణ+భంగిన్‌= భయంకరముగా; తజుముట= మార్కొనటం; సైరింపన్‌+చాలక= ఓర్వక. 

తాత్పర్యం: దుర్యోధనుడు భీముడి బాణాలకు చలింపక - అతడిపై పెక్కు అమ్ములు (ప్రయోగించాడు. 
దుర్యోధనుడి తమ్ములు పైకి విజృంభించి, ఆ భీమసేనుడిని పట్టుకోవాలని, ఉత్సాహంతో అతడిని 
యథా(ప్రకారం మార్కొన్నారు. అప్పుడు అభిమన్యుడు, (ద్రౌపది తనయులు ధృష్టకేతుడు, కేకయులు - భీముడికి 
బాసటగా నిలిచారు. భీముడు, వారందరు కలిసి భయంకరంగా కౌరవరాజకుమారులపై విజృంభించారు. వారి 
ధాటికి కారవరాజకుమారులు తట్టుకోలేకపోయారు. 


క  విటిగి భవత్సుత నివహం । బటిముటీి( గనుకని జనంగ ననిలసుతుం డే 
డ్రెజ నెగచి వగచె వారం । దజు6 దనచేం జచ్చుటపుడు దప్పుటకు. గడున్‌. 390 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విజిగి= ఓడిపోయి; భవత్‌+సుత+ నివహంబు= నీకొడుకుల సముదాయం; అజిముజిన్‌= వేగంగా; కనుకనిన్‌+చనంగన్‌= 
భయపడి వెడలిపారిపోగా; అనిల+సుతుండు= వాయుపుత్రుడు(భీముడు); ఏడ్తెజిన్‌= పరాక్రమంతో; ఎగచి= విజృంభించి; 
వారు+అందటున్‌= ఆ కౌరవరాజపుత్రులు అందరూ; తనచేన్‌+చచ్చుట+అపుడు+తప్పుటకున్‌= అపుడు తనచే చావకుండా 
తప్పించికొనిపోవటానికి; కడున్‌= మిక్కుటముగా; వగచెన్‌= విచారించాడు. 


తాత్సర్యం: ఓడిపోయి నీ కుమారవర్గం భయంతో వేగంగా పారిపోయారు. భీముడు తనకు లభించిన అవకాశం 
తప్పిపోయింది అనీ, వారు అందరు తన చేత చావకుండా తప్పించుకున్నారనీ మిక్కిలి విచారించాడు. 


క _ తమ్ముల దోలిన నతిరౌ । ద్రమ్ముగం గోపించి యన్నదలపడియెను సై 
న్యమ్ము( బురికొలిపికొని రభ । సమ్మున భీమాదియోధసంఘముతోడన్‌. 391 


ప్రతిపదార్థం: తమ్ములన్‌= సోదరులను(అవరజులను); తోలినన్‌= పారిపోవునట్లు చేయగా; అతి+రౌద్రమ్ముగన్‌= మిక్కిలి రోషంతో; 
కోపించి= ఆగ్రహం చెంది; అన్న= అ([గ్రసోదరుడు(దుర్యోధనుడు); సైన్యమ్మున్‌= సేనను; పురికొలిపికొని= (ప్రోత్సహించి; రభసమ్మునన్‌= 
సంరంభంతో; భీమ+ఆది యోధ సంఘముతోడన్‌= భీముడు మున్నగు యోధుల గుంపుతో; తలపడియెను= మార్కొన్నాడు. 
తాత్పర్యం: తమ్ములను ఓడించి తరిమినందుకు దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడు సేనను ప్రోత్సహించి, 
సంరంభంతో భీముడు మున్నగు వీరులపై విజృంభించాడు. 


క. అపరాహ సమయమున న । ట్లుపమాతీతాతిఘోరయుద్దం బయ్యెన్‌ 
రిపుభయదభుజుండు భీమున । కపరిమితబలుండు గురుధరాధీశునకున్‌. 392 


ప్రతిపదార్థం: అపర+అహ్హ+సమయమునన్‌= మధ్యాహ్నము తదుపరి వేళయందు; అట్టు; ఉపమా+అతీత+ అతి ఘోర యుద్దంబు= 
సాదృశ్యం చెప్పటానికి వీలులేని భయంకర సం([గ్రామం; రిపు భయద భుజుండు= శత్రువులకు వెజపుగొలిపే భుజములు కలవాడు 
(భీముడు)భీమునకును; కురు+ధరా+అధీశునకున్‌= కురురాజుకు(దుర్యోధనుడికి); అయ్యెన్‌= జరిగింది. 


తాత్పర్యం: మధ్యాహ్నం దాటిన వేళలో, శత్రువులకు భయంకరుడైన భీముడికీ, కౌరవరాజు అయిన దుర్యోధనుడికీ 
మధ్య ఉపమించటానికి వీలులేని భయంకర సంగ్రామం జరిగింది. 


సీ, తదవసరంబునం బొదివి వికర్ణుండు( జిత్రసేనుండు. బార్జుపుత్తుమీందం 
గవిసిన నతండు వికర్ణురథ్యంబులం గూల్చి యాతనిపయిం గుప్పెకోల 
లిరువది నాటింప నరదంబు డిగి భీతి యూన నాతండు చిత్రసేనురథము 
పై కేంగె ద్రౌపదిపట్టు లేవురు భీమునకు నడ్డపడి కురునాథు( దాళి 


తే. మేనునెత్తురు వట్టుగా మెటు(గుటమ్ము । లేయ వారల దలపడి యేనునార 
సముల రారాజు నో నేసి సరభసముగ। దటిమె గాంగేయు. డరిసేన6 దథియం. జొచ్చె. 393 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; పొదివి= చుట్టుముట్టి; వికర్ణుడు; చిత్రసేనుండు; పార్టు+పుత్రుమీందన్‌= 
అర్జునుడి కొడుకైన అభిమన్యుడి పై; కవిసినన్‌= మార్కొనగా, అతండు= అభిమన్యుడు; వికర్ణు+రథ్యంబులన్‌= వికర్ణుడి తేరు 
గుజ్ఞాలను; కూల్చి= సంహరించి; ఆతని+పయిన్‌= వికర్ణుడిపై; కోలలు+ఇరువది= ఇరవై బాణాలు; నాటింపన్‌= (గ్రుచ్చగా; 
అరదంబు+డిగి= రథం దిగి; భీతి+ఊనన్‌= భయం పొందగా; ఆతండు= వికర్ణుడు; చిత్ర సేను+రథముపైకిన్‌; ఏగెన్‌= వెళ్ళాడు; 
ద్రౌపది+పట్టులు+ఏవురున్‌= (ద్రౌపది కొడుకులు అయిదుగురును; భీమునకున్‌; అడ్డుపడి= అడ్డంగా నిలిచి; కురునాథున్‌+తాంకి= 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 287 


కురుపతి (దుర్యోధనుని); మార్కొని; మేను+నెత్తురు= శరీరంపై రక్తం; వజ్టుగాన్‌= ప్రవాహంగా; మెణు(గు+అమ్ములు= మెరిసే 
బాణాలు; వేయంగాన్‌= ప్రయోగించగా; వారలన్‌+తలపడి= వారిని తాకి; ఏను+నారసములన్‌= అయిదు బాణాలతో; రారాజున్‌= 
దుర్యోధనుని; నోన్‌+ఏసి= బాధపడేటట్టు ప్రయోగించి; సరసభసముగన్‌= సంరంభముతో; తటిమెన్‌= కవిశాడు; గాంగేయు(డు= 
గంగకొడుకు(భీష్ముడు); అరిసేనన్‌= శత్రుసేనను; తజీయన్‌+చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 

తాత్పర్యం: ఆ సమయంలో వికర్ణుడు, చిత్రసేనుడు అర్జ్హునసుతుడైన అభిమన్యుడిని మార్కొన్నారు. అభిమన్యుడు 
- ఆ వికర్ణుని గుర్రాలను సంహరించి, విరథుడైన అతడిపై ఇరవై బాణాలు ప్రయోగించి అతనిని నొప్పించగా 
అతడు భయపడి చిత్రసేనుడి రథంమీదికి వెళ్ళాడు. ద్రౌపది కొడుకులు అయిదుగురూ భీముడికి సాయంగా 
వచ్చి - కురుపతి దుర్యోధనుడిపై ప్రకాశించే బాణాలను ప్రయోగించి, ఐదు బాణాలతో అతడిని నొప్పించి 
తరిమివేశారు. అంతలో భీష్ముడు శత్రుసేనలో (ప్రవేశించాడు. 


క చొచ్చి చతురంగ వితతులు । విచ్చునటులు సేయుటయును వివ్వచ్చు(డు వే 

వచ్చి తలపడిన బురికొని । యచ్చట నిరువా(గు నట్టలాడం బోరెన్‌. 394 
ప్రతిపదార్థం: చొచ్చి= ప్రవేశించి; చతు అంగ+వితతులు= నాలుగు సేనాంగముల సమూహాలు; విచ్చు+అటులు= బద్దలై విచ్చిపోయే టట్టుగా; 
చేయుటయును= చేయటంచేత; వివ్వచ్చు(డు= అర్జునుడు; వే+వచ్చి= వేగంగాఅరుదెంచి; తలపడినన్‌= మార్కొనగా; పురికొని= ఉత్సహించి; 
ఇరువాంగున్‌= రెండుపక్షాలూ; అట్టలాడన్‌= అల్హాడగా (మొండెములాడేటట్టు); పోరెన్‌= యుద్దం చేశాయి. 
తాత్పర్యం: సేనాపతియెన భీష్ముడు (ప్రవేశించి - పాండవ సేన చెదరిపోయేటట్లు చేశాడు. అంతలో అర్జునుడు 
అరుగుదెంచి భీష్ముడిని మార్కొనగా, ఇరుపక్షాలూ ఉత్సాహంతో (మొండెము లాడగా) పోరాటం కొనసాగించాయి. 


ఆ. రక్తనదులలోన రథయానపాత్రముల్‌ । వజపి యోధవరులు బాహుబలము 
వెలయ సమరకేళి సలిపెరి శూరత । నేచి కడంగి యోల రాచి రాచి. 395 
ప్రతిపదార్థం: రక్త నదులలోనన్‌= నెత్తురు ప్రవాహాలలో; రథయానపాత్రముల్‌= రథములు అనే పడవలు; పజపి= నడపి; 
యోధవరులు= వీరశ్రేష్ణులు; బాహు బలము వెలయన్‌= భుజ పరాక్రమం శోభిల్లగా; శూరతన్‌= శౌర్యంతో; ఏచి= విజృంభించి; 
కడ(గి= పూని; ఓల= (రక్త) జల క్రీడలో; రాచి+రాచి= సంఘర్షణ ఘటించి ఘటించి; సమర కేళి సలిపిరి= యుద్ధం అనే ఆట 
ఆడారు. 
తాత్పర్యం: రక్త నదులలో రథాలను పడవలుగా ఉపయోగించి, వీరవరులు భుజబలం శోభిల్లగా పరాక్రమంతో 
విజృంభించి ఒకరినొకరు ఒరుసు కొంటూ రక్తజలక్రీడగా యుద్దమనే ఆట ఆడారు. 
విశేషం: అలం: రూపకం. 
వ. అంత నరుణకిరణుం డన్వర్ణాభిధానుం డగుచు వచ్చిన వేగిరపడి వాయునందనుండు సుయోధను నేండ 
సమయింతు ననుసంరంభంబున నతనికి సమ్ముఖంబుగాC దేరు వటిపించి కదిసి కోధమోదంబులు 
మనంబునం పెనంగొన నతనిం గనుంగొని. 396 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; అరుణ+కిరణు(డు= ఎర్రని కిరణాలు కలవాడు(సాయం సూర్యుడు); అను+అర్థ+ 
అభిధానుండు+అగుచున్‌= సార్థక నామధేయుడు అగుచు; వచ్చినన్‌= అరుదెంచగా; వేగిరపడి= తొందరపడి; వాయునందనుండు= 
మారుతి(భీముడు); సుయోధనున్‌= దుర్యోధనుడిని; నేడు+అ=నేడే, ఈ దినమునందే; సమయింతున్‌= సంహరింపగలను; 
అను+సంరంభంబునన్‌= అనే ఆటోపంతో; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా(దగ్గరగా); 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


తేరు= రథము; పజపించి= నడపి; కదిసి= కూడి; (క్రోధ+మోహంబులు= కోపం, మోహం; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= 
పెనగొనగా; అతనిన్‌+కనుంగొని= ఆ దుర్యోధనుడిని చూచి. 


తాత్పర్యం: అంత అరుణ కిరణుడు - ఎర్రని కిరణాలతో తన పేరుకు తగినట్టుగా అరుగుదెంచగా, భీముడు 
వేగిరపడి - 'నేడే దుర్యోధనుడిని సంహరింపగలను' అనే సరభస వృత్తితో అతడికి చేరువగా తన రథం తోలించాడు. 
అతడి మనస్సులో కోపం - మోహం పిరిగొన్నాయి. 


నిశేషం: భీముని వేగిరపాటుకు కారణం - సూర్యుడు అరుణ కిరణుడు కావటం. సూర్యుడు అస్తమించేటప్పుడు ఉభయ పక్షాలు 
యుద్దవిరమణ చేయాలి గదా! ఈలోపుగా - నేడే” దుర్యోధనుడిని వధించాలని భీముని ఆరాటం. 


సీ. కడుంబెద్ద కాలంబు గాంక్షించి యున్నయుతృవ మిప్ణు సమకూర దైవ మిచ్చె 
గొంతిసంకటపాటుం గోడలిబన్నంబుం దీర్ణెద( గృష్టుండు దెలుప నీవు 
సరకు సేయమియును సభలో నులూకుని( బంచి యాడించిన పరుసములును 
గక్కించి బీరంబు దక్కించుకొననీక తెగ జూడ(గాంచితి మగతనంబు 


తే. గలిగి మగుడక నిలు మని పలికి యుగ్ర గతి నెదుర్కొని రథతురంగముల సూతు( 
జంపి చాపంబు ద్రుంచి విస్పారకేతు । దండ మేడెటి నబికె భీముండు సెలంగి. 397 


ప్రతిపదార్థం: కడున్‌+పెద్ద+కాలంబు= చాలా నాళ్ళుగా; కాంక్షించి+ఉన్న= కోరుకొనినట్టి; ఉత్సవము= పండుగ; ఇస్ట= ఇపుడు; దైవము= 
అదృష్టము; సమకూరన్‌+ఇచ్చెన్‌= సమకూరేటట్లు చేసింది; గొంతి+సంకటపాటు= కుంతీదేవి పడిన కష్టాలు; కోడలి+బన్నంబు= (ద్రౌపది 
అవమానం; తీర్చెదన్‌= పోగొట్టగలను; కృష్ణుండు; తెలుపన్‌= చెప్పగా; నీవు; సరకు చేయుమియును= లెక్కచేయకపోవటం; సభలోన్‌= 
కొలువుకూటంలో; ఉలూకునిన్‌+పంచి= ఉలూకుని నియమించి; ఆడించిన= పలికించిన; పరుసములును= కఠిన వాక్యాలు; కక్కించి= 
కక్కేటట్టుచేసి, వెనుకకు తీసికొనేటట్లు చేసి; బీరంబు= దర్భం; దక్కించుకొననీక= చెల్లటానికి వీలు కలుగనీకుండా; తెగన్‌+చూడన్‌+కాంచి తిన్‌= 
ముక్కలు చేయటం చూడగలిగాను; మగతనము+కలిగి= పౌరుషం కలిగి; మగుడక= వెనుకకు మరలిపోకుండా; నిలుము= నిలిచిఉండుము; 
అని+పలికి= అని చెప్పి; ఉగ్రగతిన్‌= భయంకరంగా; ఎదుర్కొని= మార్కొని; రథ+తురంగములన్‌= అరదమునకు పూన్నిన గుర్రాలను; 
సూతునిన్‌= సారథిని; చంపి= సంహరించి; చాపంబున్‌= విల్లును; త్రుంచి= ఖండించి; భీముండు; చెలంగి= శోభిల్లి, విస్సార కేతు దండము= 
వెలుగులతో విస్తరించిన పతాకం యొక్క కొయ్యను; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; నజకెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: చాలకాలం నుంచి కోరుకుంటున్న పండుగ నేడు భాగ్యవశాన సమకూడింది. కుంతీదేవి పడిన 
కష్టపాటునూ, ఆమె కోడలు (ద్రౌపది యొక్క భంగపాటునూ తీరుస్తాను. కృష్ణుడు రాయబారిగ వెళ్లి చేసిన బోధను 
నీవు లెక్క చేయకుండా ఉండటం, ఉలూకుని పంపించి సభలో పల్కించిన పరుషవాక్యాలనూ నీచే (క్రక్కించి 
నీవు పౌరుషం దక్కించుకోకుండా నిన్ను చంపే అవకాశం నాకు లభించింది. మగతనం కలిగి పారిపోకనిలువుమని, 
భీముడు భయంకరంగా దుర్యోధనుణ్ణి ఎదుర్కొని అతని రథానికి పూన్చిన గుర్రాలను, సారథినీ చంపి, దుర్యోధనుడి 
విల్లు విరిచి వెలిగే జెండా కర్రను పరాక్రమంతో నరికి ప్రకాశించాడు. 
ఉ. వేజొక విల్లు పుచ్చికొను వేగములోనన కౌరవేంద్రు మై 

దూటి వృకోదరుండు పదితూపులు పాములు పుట్టలోనికిం 

దూటినయట్లుగా( బ్రబలదోర్టల మేర్పడ నేయ నెమ్ములన్‌ 

గీతిన మూర్చ వచ్చి యొజగెం దటిచై రుధిరంబు గ్రమ్మ(గన్‌. 398 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 289 


ప్రతిపదార్థం: వేణు+ఒక+విల్లు= మరియొక ధనుస్సు; పుచ్చికొను+వేగము+లోనన్‌= పరిగ్రహించే వేగం మధ్యనే; 
కౌరవ+ఇం(ద్రు+మైన్‌+దూజన్‌= కౌరవ రాజు అయిన దుర్యోధనుని శరీరంలోకి చొచ్చుకొనేటట్టుగా; వృకోదరుండు= భీముడు; 
పది+తూపులన్‌= పది బాణాలను; పాములు= సర్పములు; పుట్టలోనికిన్‌; తూజిన+అట్టుగాన్‌; 'ప్రబల+దోః:+బలము+ఏర్పడన్‌= 
గొప్ప భుజశక్తి, పరాక్రమం కలుగగా; ఏయన్‌= ప్రయోగింపగా; ఎమ్ములన్‌= ఎముకలతో; గీజిన= రక్కగా; తజచు+ఐ= దట్టమై; 
రుధిరమ్ము= నెత్తురు; [క్రమ్మంగన్‌= ్రవింపగా; మూర్చవచ్చి= స్పృహతప్పి(దుర్యోధనుడు); ఒణుగెన్‌= (వాలాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు వేగంగా మరియొక ధనువు గ్రహించేలోపుగానే, భీముడు పదితూపులతో కొట్టాడు 
- భుజబలంతో. ఆ బాణాలు-పాములు పుట్టలో చేరినట్టుగా దుర్యోధనుని శరీరంలో ఎముకలను తాకి, గాయాలు 
చేశాయి. నెత్తురు కారిపోతూ ఉండగా, దుర్యోధనుడు మూర్చ చెంది, స్పృహతప్పి పడిపోయాడు. 


వ. అట్టియెడ జయద్రథుండు రథికవరులతోడం గడంగి వడముడిపై నడరె నప్పుడు కృపాచార్యుండు దుర్యోధను 
దనరథంబుమీ(దం బెట్టికొని తొలంగం గొనిపోయె నభిమన్యుండును ద్రౌపదేయులును గేకయులును 
మారుతిని మీటి సైంధవుం దలపడిన( జిత్రసేనుండును జిత్రుండును జిత్రాక్షుండును జారుచిత్రుండును 
సులోచనుండును నందుండును నుపనందుండును రౌద్రంబుగా సౌభద్రుం బొదివిన. 399 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; జయ(ద్రథుండు= సింధురాజు; రథికవరులతోడన్‌+కడంగి= వీర (శ్రేష్టులతో 
కలసిపూని; వడముడిపైన్‌= భీమునిపై; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు; కృపాచార్యుండు; దుర్యోధనున్‌= దుర్యోధనుని; 
తన+రథంబుమీందన్‌= తన తేరుమీద; పెట్టికొని; తొల(గన్‌+కొనిపోయెన్‌= తప్పించి తీసికొని పోయాడు; అభిమన్యుండును; 
ద్రౌపదేయులును= (ద్రౌపది కొడుకులును; కేకయులును; మారుతిని+మీజి= భీముడిని దాటి; సైంధవున్‌= జయ [ద్రథుడిని; 
తలపడినన్‌= మార్కొనగా; చిత్రసేనుండును; చిత్రుండును; చిత్రాక్షుండును; చారుచిత్రుండును; సులోచనుండును; నందుండును; 
ఉపనందుండును; రౌదద్రంబుగాన్‌= భయంకరముగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్పర్యం: ఆ సమయంలో జయదద్రథుడు వీరవరులతోపాటు భీముడిపై విజృంభించాడు. అప్పుడు మూర్చిల్లిన 
దుర్యోధనుడిని కృపాచార్యుడు తన తేరుపైకి ఎక్కించుకొని వెళ్ళాడు. అభిమన్యుడు, (ద్రౌపదేయులు, కేకయులు, 
భీముడిని దాటివెళ్ళి, సైంధవుడిని మార్కొన్నారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, 
సులోచనుడు, నందుడు, ఉపనందుడు భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. 


క _ బలియుం డగు పార్థపుత్తు(డు । వలనేర్వడ నొకనినొకని వడి నైదైద 
మ్ముల నేసి నొంప వారలు । దల(కక వెస ముంచి రస్త్రధారల నతనిన్‌. 400 


ప్రతిపదార్థం: బలియు(డు+అగు= బలవంతుడగు; పార్టు+పుత్రుడు= అభిమన్యుడు; వలను+ఏర్పడన్‌= అవకాశం చూచికొని; 
ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కడిని; వడిన్‌= వేగంగా; ఐదు+ఐదు+అమ్ములన్‌= ఐదేసి బాణాలతో; ఏసి= ప్రయోగించి; నొంపన్‌= 
నొప్పింపగా; వారలు; తలంకక= వెనుకాడక; అతనిన్‌= ఆ అభిమన్యుడిని; అస్త్రధారలన్‌= అమ్ముల జల్లులో; ముంచిరి= 
తడిపివేశారు. 


తాత్సర్యం: బలశాలి అయిన అభిమన్యుడు అవకాశం చూచుకొని ఒక్కొక్కరిని అయిదయిదు బాణాలతో 
నొప్పించగా వారు భయపడకుండా వేగంగా అతడిని అస్త ధారలలో ముంచారు. 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దీనికి 393వ పద్యంతో సరిచూచుకోవాలి. అప్పుడు 'వికర్ణుడు' విరథుడై చిత్రసేనుడి రథంపైకి వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి 
యుద్దంలో ప్రవేశించాడు. ఇది చదువరులు గ్రహించి జ్ఞాపకం చేసుకోవాలి. 


వ. సహోదరులకు సహాయత్వంబు సేయంబూని మున్ను విరథుండై పోయినవాండగుటం జేసి. 401 


ప్రతిపదార్థం: సహోదరులకున్‌= తమ్ములకు; సహాయత్వంబు= సాయం; చేయన్‌+పూని= చేయటానికి ఆయత్తుడై; మున్ను= 
ఇంతకు ముందు; విరథుండు+ఐ= రథమును కోలుపోయినవాడై; పోయినవాండు+అగుటన్‌+చేసి= యుద్దరంగము నుండి 
వెడలినవాడు కావటం చేత. 


తాత్సర్యం: సోదరులకు తోడ్పాటు నందించుటకు పూని రథాన్ని కోలుపోవటం చేత వికర్ణుడు యుద్దరంగము 
నుండి తొలగిపోయినవాడు కావటంచేత (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. తణిమి వికర్ణు. డప్పు తను దా(కిన నా యభిమన్యు( డల్గి బి 
ట్లఅ విలుద్రుంచి సారథి వడం దురగంబులఈ. జావ నేసి క్రొ 
మ్మెటు(గులతోడ( దద్ద్వజము మేదిని గూలంగం జేసి యంగముల్‌ 


గిజికొన బాణముల్‌ నినిచె( గేలిమెయిం బటు దర్ప మేర్పడన్‌. 402 


ప్రతిపదార్థం: తటీమి= కవిసి; వికర్ణు(డు= వికర్ణుడు; అవ్హు= అప్పుడు; తనున్‌= తన్ను; తాంకినన్‌= మార్కొనగా; 
ఆ+అభిమన్యుండు; అల్గి= కోపించి; బిట్టు+అజన్‌= అతిశయము అణగారునట్టుగా; విలు+(త్రుంచి= ధనుస్సు ఖండించి; సారథి; 
పడన్‌= కూలగా; తురగంబులన్‌= గుర్రాలను; చావన్‌+ఏసి= సంహరించి; (క్రొత్త+మెణుగులతోడన్‌= (క్రొత్త వెలుగులతో; 
తద్‌+ధ్వజము= ఆ జెండా; మేదినిన్‌= భూమిపై; కూలంగన్‌+చేసి= పడునట్టుగా చేసి; అంగముల్‌= అవయవాలు; గిటికొనన్‌= 
చుట్టుకొనగా; కేలి+మెయిన్‌= లీలగా; పటు+దర్పము+ఏర్పడన్‌= మిక్కుటమగు గర్వము తెల్లమగునట్టుగా; బాణముల్‌= 
అమ్ములు; నినిచెన్‌= నిండించాడు. 


తాత్పర్యం: అంతకుముందు విరథుడై వెడలిన వికర్ణుడు మరల వచ్చి తన్ను మార్కొనగా, అభిమన్యుడు 
కోపించి అతని అతిశయం అణగారిపోయేటట్టు వింటిని (త్రుంచి, సారథిని సంహరించి, గుర్రాలను కూల్చి, 
కొత్తవెలుగులతో పాటు అతని జెండాను భూమిపై పడగొట్టాడు. అతడి అవయవాలు నొచ్చునట్టు అవలీలగా 
తన గర్వం వెల్లడి అగునట్టు బాణాలు వేగంగా ప్రయోగించాడు. 


వ. ఇట్లు నొచ్చినవికర్ణుం గనుంగొని కురుకుమారు లొక్కపెట్ట కవ్వడి కొడుకుపై నురవడించిన. 403 


ప్రతిపదార్థం: ఇట్టు=-ఈ విధంగా; నొచ్చిన= కలతచెందిన; వికర్షున్‌+కనుంగొని= వికర్షుని చూచి; కురు+కుమారులు= కారవరాజు 
కుమారులు; ఒక్క+పెట్టన్‌= ఏకంగా ఒకేసారి; కవ్వడి+కొడుకుపైన్‌= సవ్యసాచియెన అర్జునుడి కొడుకు అభిమన్యుడిపై; 
ఉరవడించినన్‌= వేగంగా మార్కొనగా. 
ఉ. ఏవురు ద్రౌపదేయులును నేడ్తెజ నాతని కడ్డమై తురం 

గావళ నొంచియుం బడగ లన్నియు. ద్రుంచియు నంపవానలం 

జేవ సెడంగ ముంచియును. జేడ్పడ6 జేయగ నీతనూభవుల్‌ 


వోవక వారితో మటియు( బోరిరి సిగ్గున బీర మెక్కంగన్‌. 404 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 291 


ప్రతిపదార్థం: ఏవురు+ద్రౌపదేయులును= (ద్రౌపదీపుత్రులు అయిదుగురును; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; ఆతనికిన్‌+అడ్డమై= 
అభిమన్యుడికి అడ్డంగా, కురురాజకుమారులకు మధ్య నిలిచి; తురంగ+ ఆవళి+నాంచియున్‌= గు[ర్రాల గుంపులను నొప్పించి; 
పడగలు+అన్నియున్‌+ (త్రుంచియున్‌= జెండాలు అన్నింటినీ ఖండించియూ; అంప+వానలన్‌= బాణవర్షంచే; చేవ+చెడంగన్‌= 
శక్తి అణగారునట్టుగా; ముంచియున్‌= ముంచియును; చేడ్పడన్‌+చేయంగన్‌= బాధనొందునట్టు చేయగా; నీ+తనూభవులు= నీ 
కొడుకులు(కౌరవరాజు కుమారులు); పోవక= మరలి వెళ్ళకుండా; వారితోన్‌= (ద్రౌపదీసుతులతో; సిగ్గునన్‌= లజ్జచేత; బీరము+ 
ఎక్కంగన్‌= అహంకారం అతిశయింపగా; మజీయున్‌= ఇంకనూ; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: (ద్రౌపదీ సుతులు అయిదుమంది పరాక్రమంతో అభిమన్యుడిని దాటి కౌరవ రాజకుమారుల గుర్రాలను 
నొప్పించారు. జెండాలను (త్రుంచారు. వారిచేవ చెడి పోగా అమ్ములవానలో ముంచి నొప్పించారు. అయితే నీ 
కుమారులు లజ్జ అహంకారాన్ని పెంచగా వెనుదిరిగిపోకుండా నిలిచి (ద్రౌైపదేయులతో పోరాడారు. 


వ. అట్టియెడ నకులనందనుం డగుశతానీకుండు బహుప్రకారబాణంబుల వివిధ విక్రమక్రీడ సలుపు బలుపు 
గనుంగొని కేకయపాంచాలపతులు బాసటయై చటులతరతురంగమాతంగస్యందనసందోహంబులం బటిపి 
కడిమి నెఅపి రిప్పరుసునం బ్రతివీరుల నబుముటయు నప్పడు పతంగుండు పశ్చిమాచలశ్యంగంబు 
మటుంగుపడుటయుం జూచి గాంగేయుం డంత్యకాలకాలాకృతిం గడంగి పటు విశిఖవితానంబుల వేండిమి 
సూపి యమ్మోహరంబు దెరల్లి తనమొనల మరల్చికొని సమరంబు సాలించి శిబిరంబున కరిగి. 
బాండుసూనులును మేనులు వెడవెడ చెమర్ప విడిదలకుం జని రని సంజయుం డాటివ దివసంబు 
నాహవంబు తెటిం గెటింగించె నప్పడు. 405 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆసమయంలో; నకుల+నందనుండు+అగు= నకులుని కొడుకు అయిన; శతానీకుండు; 
బహు+(ప్రకారబాణంబులన్‌= పెక్కు విధములైన బాణాలతో; వివిధ+విక్రమ+(క్రీడ= నానా పరా(క్రమలీల; సలుపు 
బలుపున్‌+కనుంగొని= చేసే అతిశయం చూచి; కేకయ, పాంచాలపతులు= కేకయ దేశాధిపతులు, (ద్రుపదుడు; బాసటయై= 
సాయమై; చటుల తర, తురంగ, మాతంగ స్యందన సందోహంబులన్‌+పజపి= వేగంగా కదలే గుర్రాలు, ఏనుగులు, రథాల 
సమూహములను తరలించి; కడిమి+నెజపిరి= పరాక్రమం (ప్రదర్శించారు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; ప్రతి వీరులన్‌= 
శత్రువులను; అణుముటయున్‌= మార్కొనగా; అప్పుడు; పతంగుండు= సూర్యుడు; పళ్చిమ+అచల శృంగంబు మటుంగు 
పడుటయున్‌= పడమటి కొండ కొమ్ముమాటున అదృశ్యుడు కావటం; చూచి; గాంగేయుండు= భీష్ముడు; అంత్యకాల+కాల+ 
కాల+ఆకృతిన్‌= ప్రళయ సమయంలోని యముని ఆకృతిని పోలి; కడంగి= పూని; పటు విశిఖ వితానంబులన్‌= గొప్ప బాణాల 
సముదాయంతో; వే(డిమి+చూపి= ఉష్ణత వెలయించి; ఆ+మోహరంబున్‌= ఆ మొగ్గరమును; తెరల్చి= చెదరగొట్టి; తన 
మొనలన్‌= తన సేనలను (కౌరవసేనలను); మరల్చికొని= వెనుకకు తరలించి; సమరంబు+చాలించి= యుద్దం విరమించి; 
శిబిరంబునకున్‌+అరిగెన్‌= స్కంధావారమునకు, విడిదికి వెళ్ళాడు; పాండుసూనులును= పాండవులుకూడా; మేనులు= 
శరీరాలు; వెడవెడ చెమర్సన్‌= ఎక్కువగా చెమటలుకారగా; విడిదలకున్‌+చనిరి= తమ ఆవాసాలకు వెళ్ళారు; అని, 
సంజయుండు; ఆజవ దివసంబు+ఆవహంబు+తెజుంగు= ఆరవదినమున జరిగిన యుద్దం తీరుతెన్నులు; ఎజీంగించెన్‌= 
తెలిపాడు; అప్పుడు. 


తాత్సర్యం: ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం (ప్రదర్శించి, విజృంభించాడు. కేకయ 
దేశాధిపతులు, (ద్రుపదుడు అతడికి బాసటగా చేరి నిలిచారు. వారు రథతురగగజ సమూహాలతో శత్రువులను 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎదుర్కొన్నారు. అప్పుడు సూర్యుడు పడమటికొండ మాటునకు చేరి అదృశ్యమయ్యాడు. భీష్ముడు ప్రళభయకాలంలోని 
యమునివలె విజృంభించి పాండవుల మొగ్గరాన్ని చీల్చి, తన సేనలను ఉపసంహరించి, విడిదులకు పొమ్మన్నాడు. 
తాను తన శిబిరానికి వెళ్ళాడు. ఆనాటికి యుద్ద విరమణ జరిగింది. పాండవులు డస్సిపోయి, చెమట కారే 
దేహాలతో తమ విడిదులకు వెళ్ళిపోయారు.” అని సంజయుడు ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలోని ఆరవరోజు 
తీరుతెన్నులు తెలిపాడు. ఆ సమయంలో. 


క. _ ' కిమ్మీరమర్దనునిచే । నిమ్మెయి నోటాఅం బెక్కు లేటులు వడి ద 
రృ మ్మెడలి మూర్చ మునింగియు. । గ్రమ్మజిం గురునాథు€ డెట్లు గడంగ౧ినొ యనికిన్‌?' 406 


ప్రతిపదార్థం: కిమ్మీర+మర్హనునిచేన్‌= కిమ్మీరుడు అనే రాక్షసుని సంహరించిన భీమునిచే; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; ఓటారన్‌= 
నిస్సత్తుడుగా; పెక్కులు+ఏటులు+పడి= ఎన్నో దెబ్బలు తిని; దర్పమ్ము+ఎడలి= గర్భము అణగారి; మూర్చ+మునింగియున్‌= 
స్పృహతప్పి కూడా; (క్రమ్మణన్‌= తిరిగి; అనికిన్‌= యుద్దానికి; కురు+నాథు(డు= కురురాజు(దుర్యోధనుడు); ఎట్టు; కడలౌన్‌+ఒ?= 
పూనినాడో? 

తాత్పర్యం: ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయుని ప్రశ్నించాడు 'ఓ సంజయా, దుర్యోధనుడు ఆ విధంగా 
నిస్సత్తుడై భీమునిచే అన్ని దెబ్బలు తిని, యుద్దంలో ఓడిపోయి స్పృహతప్పి పడిపోయాడు గదా! మరల ఏ విధంగా 
యుద్దానికి వచ్చాడు? ఏం జరిగింది?” 

విశేషం: యుద్దంలో (ప్రతి విషయాన్ని - సూక్ష్మాతిసూక్ష్మంగా ఏ విశేషం విడిచి పెట్టకుండా తిక్కన అభివర్షించగలిగాడు. 397, 398 
పద్యాలలో, 399 గద్యంలో భీమ సేనుడికీ, దుర్యోధనుడికీ మధ్య జరిగిన పోరాటం వర్ణింపబడింది. అప్పుడు మూర్చితుడైన దుర్యోధనుడిని 


కృపాచార్యుడు తన రథంమీద పెట్టుకొని తొలగిపోయాడు. ఆ తరువాత దుర్యోధనుడు ఏమైనట్టు? ఆ ప్రశ్న ధృతరాష్ట్రుడు అడగటం 
సమంజసం. అయితే సమాధానం - సంజయుడు చెప్పకుండా ద్వితీయాశ్వాసం ముగిసింది. చదువరుల ఉత్కంఠ అట్లానే ఉండిపోయింది. 


వ. అని సకౌతుకంబుగాం. బలికిన. 407 
ప్రతిపదార్థం: అని= అని; స+కౌతుకంబుగాన్‌= కుతూహలముతో; తెలుసుకోవాలనే ఉబలాటంతో; పలికినన్‌= అడుగగా. 
తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అడుగగా. 
ఆశ్వాసాంతము 
ఉ. భూరి తపోవిశేష! పరిపూర్ణమృదుస్థిరహృత్మరండవి 
స్తారనివాస! తంత్ర ఘనసారవిధాపరమాభిరామ రే 


ఖారమణీయ! లోకహితకారి మహాకరణీయ! ఘోరసం 
సారదురామయాపదవసాయక! నిత్యఫలప్రదాయకా! 408 


ప్రతిపదార్థం: భూరితపస్‌+విశేష!= గొప్పదైన తపో విశేషము కలవాడా!; పరిపూర్ణ+మృదు+స్థిర+హృద్‌+కరండ+విస్తార+నివాస!= 
మృదుత్వముగా స్టైర్యముతో నిండిన హృదయమనే బరిణలు, విస్తరించి, నివసించేవాడా!; తంత్ర= శైవాగమములనే; ఘనసార, 
విధా, పరమాభిరామ, రేఖా+రమణీయ!= కప్పురపు పూతచే గొప్పగా అందంగా శోభిల్లేవాడా!; లోక+హితకారి+మహాకరణీయ!= 


భీష్మపర్వము జె ద్వితీయాశ్వాసము 293 


జగత్తునకు మేలు చేసే కర్తవ్యములు నెరవేర్చువాడా!; ఘోర+సంసార+దుస్‌+ ఆమయ+ఆపద్‌+అవసాయక!= భయంకరమైన 
సంసారములోని పీడలను, (భ్రమలను, పీడలను నశింపచేయువాడా!; నిత్య+ఫల+(ప్రదాయకా!= నిత్యము మేలు చేయునట్టివాటిని 
ఇచ్చేవాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! విస్తారమైన గొప్ప తపస్సుతో కూడినవాడా, మెత్తనిది, పండినది, నిండైనది అయిన 
గుండెలో నివసించునట్టివాడా, కప్పురము, కప్పురపు పూతచే శోభిల్లి, అందముగా కనిపించేవాడా, లోకమునకు మేలు 
చేసెడి కర్తవ్యాలను నిర్వహించేవాడా సంసార తాపములను, (భ్రమలను, నాశనము చేసేవాడా. 
విశేషం: ఇది భీష్మపర్వం - ద్వితీయాశ్వాసాంత పద్యాలలో మొదటిది 1. ఆశ్వాసాంత పద్యాలు అన్నీ సంస్కృతసమాస భూయిష్టములే. 
2. ఇది హరిహరనాథతత్త్య |ప్రతిపాదకం. 
క పారాశర్యప్రముఖో । దారమునీంద్రాంతరంగధామాంతర్వి 

స్పారప్రభాపటలవి । స్తారోజ్జ్వలదీపరూపతా స్తవనీయా! 409 


ప్రతిపదార్థం: పారాశర్య+ప్రముఖ+ఉదార+ ముని+ఇం ద్ర+అంతరం గ+ధామ+అంతర్‌+విస్తార+ ్రభా+పటల+విస్తార+ఉజ్జల+దీప+ 
రూపతా+స్తవనీయా!= వ్యాసుడు మున్నగు గొప్ప మునివరేణ్యుల మనస్సులు అనే చోటులలో చక్కగా విస్తరించిన వెలుగుల 
సముదాయంతో (ప్రకాశించే దీపమువలె స్తుతింపదగినవాడా! 

తాత్పర్యం: వ్యాసుడు మున్నగు గొప్ప బుషుల మానససీమలలో వెలుగులు వెలార్చు దీపమువలె ఆరాధించి 
కీర్తించదగినవాడా! ఓ హరిహరనాథా! 


విశేషం: 1. ఆశ్వాసాంత పద్యాలు - సంస్కృత సమాసాలతో నింపటం ప్రారంభించింది నన్నయ మహాకవి. ఆ ఒరవడినే తిక్కన, 
తదుపరి కవులు బహుళంగా పాటించారు. 


మాలిని. 
అసురదళనలీలావ్యాప్తెదీప్తాభిశోచి 
ర్లసితపరశుగాఢాలంకృత ప్రాఢముద్రా 
భ్యసనమహితబాహాప్రస్పురత్కాంతిహృద్యా! 
హసనసురభివిద్యా! హంసనాదైకవేద్యా | 410 


ప్రతిపదార్థం: అసుర+దళన+ లీలా+వ్యాప్తి+ దీప్త్ర+ అభిశోచిస్‌+లసిత+పరశు+గాఢా+ అలంకృత+ ప్రాఢ+ము ద్రా+ అభ్యసనమహి త+ 
బాహా+ ప్రస్ఫురత్‌+కాంతిహృద్యా!= రాక్షసులను చీల్చి చెండాడే ఆటయందు విస్తరించి (ప్రకాశించే, రశ్శిచేత శోభిల్లే గండ్రగొడ్డలి 
చేత ఎక్కువగా అలంకరింపబడిన, గొప్ప తెలివితో భాసించే భంగిమను అభ్యసించే గొప్ప చేతులలో (ప్రకాశించే కాంతి చేత 
మనోజ్ఞమైన వాడా!; హసన+సురభి+విద్యా!= నవ్వుచే మనోజ్ఞమైన విద్య కలవాడా! హంస+నాద+ఏక+వేద్యా!= యోగుల 
నాదబిందుకళోపాసనచేత మాత్రమే తెలియబడగలవాడా! 


తాత్సర్యం: రాక్షసులను సంహరించే పరశువును పట్టుకొని విజృంభించే భంగిమతో కూడుకొన్న బాహు 


పరా(క్రమం గలవాడా! ఓ హరిహరనాథా! నవ్వుతో శోభిల్లే విద్యకలవాడా! యోగుల నాదోపాసనచే మాత్రమే 
తెలియబడగలవాడా! 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 1. ఈ పద్యంలోని ఆంతర్యం “దుష్టశిక్షణ - శిష్టరక్షణ”. లయకారుడు హరుడు. దుష్టశిక్షణ చేయగలవాడు. స్థితికారుడు 
- శిష్టరక్షకుడు హరి. “హంసి శబ్ద (ప్రయోగం - అర్హవంతమైనది. 'హంసి జీవన్ముక్తుడైన మహర్షికి పర్యాయపదం. 
ల «a అ యథ రూ — య 
2. 'దీప్తారశోచిర్లసితి, పాఠముకంటె, పాఠాంతరమైన 'దీప్తాభిశోచిర్హసిత' పాఠమే (గ్రహింపబడింది. అరము అనగా వేగము. 
'అరశోచిస్‌' కంటె 'అభిశోచిస్‌' అని (గహించటమే మంచిది అనిపించింది. 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీ మహాభారతంబున భీష్మపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఇది; శ్రీమత్‌+ఉభయ+కవి+మి(త్ర= శ్రీమంతులైన సంస్కృతం, తెలుగులో కవిత చెప్పే వారికి స్నేహితుడు; 
- కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మన మంత్రి కొడుకు; బుధ+ఆరాధన+విరాజి= బుద్దిమంతులను పూజించుటచే, శోభిల్లేవాడు; 
తిక్కన సోమయాజి; (ప్రణీతంబు+అయిన= [వ్రాయబడినది అయిన, శ్రీమహా+భారతంబునన్‌= శ్రీమహాభారతంలో; 
భీష్మ+పర్వంబునందు= భీష్మపర్వంలో; ద్వితీయ+ఆశ్వాసము= రెండవ ఆశ్యాసము. 


తాత్సర్యం: శ్రీమంతులైన సంస్కృతాంధ్ర కవీశ్వరులకు హితుడును, కొమ్మన మంత్రికి కుమారుడును, పండితులను 


పూజించుటచేత ప్రకాశించేవాడును అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శుభకరమైన మహాభారతంలోని 
భీష్మపర్వంలో రెండవ ఆశ్వాసం ముగిసింది. 


విశేషం: 1. 'ఉభయ కవిమి(త్రుడు'(తిక్కనకు కల బిరుదు) కేతన ఈ విషయం దశకుమార చరిత్ర తిక్కనకు అంకితం చేస్తూ 
అవతారికలో ఈ విషయం చెప్పాడు. 2. సోమయాబి= యజ్ఞం చేసినవాడు. భారతం (వ్రాసేముందు తిక్కన యజ్ఞంచేసి పవిత్ర 
భావన చేకూర్చుకున్నట్లు విమర్శకుల అభిప్రాయం. యజ్ఞం లోక సం(గ్రహదీక్ష, 3. బుధారాధన - ఏరాజి ఈ (ప్రయోగం 
మహాభారతకర్తయెన తన వ్యక్తిత్వం 'బుధుల పూజచే'”, ఆరాధన వలన - ప్రకాశమానమైనదని వినయంతో, వివేకంతో తిక్కన 


చేసిన విజపి. 
ల్లా 


భీష్మపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
భీషపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీ విలసనత్వగురు గౌ । రీ విభ్రమ రమ్య చాతురీ స్వీకృత స 

ద్ధావ! నిరుపాధికానం । దావహ! కరుణానుభావ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మి యొక్క; విలసనత్వ= విలాసం చేత; గురు= గొప్పదైనదీ; గౌరీ= పార్వతి యొక్క; విభ్రమ= శృంగార 
చేష్టలయొక్క; రమ్య= అందమైన; చాతురీ= నేర్పుచేత; స్వీకృత= (గ్రహించబడిన; సత్‌+భావ!= ఉనికి కలవాడా!; సాధుభావం 
కలవాడా!; నిరుపాధిక+ ఆనంద+ఆవహ!= ఉపాధిరహితమైన (అపరిమితమైన) ఆనందాన్ని వహించేవాడా!; కరుణా+అనుభావ!= 
(భక్తులయందు) దయ చూపించే స్వభావం కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథుడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! లక్ష్మీదేవి విలాస చేష్టలనూ, గౌరీదేవి శృంగార చేష్టలనూ అందంగా స్వీకరించే నేర్పుగల 
సాధుభావం కలవాడా! అనంతమైన ఆనంద స్వరూపం కలవాడా! భక్తుల పట్ట దయచూపే (ప్రవర్తన కలవాడా! 


విశేషాలు: పరతత్త్యమైన హరిహరనాథుడు నిర్లుణుడైనా, సగుణభావంలో శ్రీ గౌరీ రూపిణి అయిన మహాశక్తి యొక్క విలాస 
చేష్టలను ఆమోదించి సృష్ట్యాది కార్యాలను నిర్వహిస్తాడని భావం. “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” అని తైత్తిరీయోపనిషత్తు. సర్వజీవులు 
అనుభవించే ఆనందం (బ్రహ్మానందంలో లేశమే కావటం చేత పరబ్రహ్మమైన హరిహరనాథుడు అనంతానందరూపుడని తాత్పర్యం. 
హరిహరనాథుడి చేష్ట్రలన్నీ భక్తులను కరుణించటానికి ప్రదర్శించేవే కాబట్టి అతడు కరుణానుభావుడు. 


భీష్మగాంధారేయుల సంవాదము (సం. 6-76-3) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: దేవా= ఓ ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే బుషి జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్టా అన్నాడు. 


తే.  భండనంబున6 దనయుండు గం డడంగి । పోక విని తీవ్రఖేదంబు( బొంది యంబి 
కాతనూభవుం డప్పు డాసూతపుత్తు । నడిగె నుత్తరవర్తన మాదరమున. 3 


ప్రతిపదార్థం: అంబికా తనూభవుండు= అంబిక అను నామె కుమారుడైన ధృతరాష్ట్రుడు; అప్పుడు= దుర్యోధనుడు బలం తగ్గి 
వెనుకకు తిరిగిన సమయాన; భండనంబునన్‌= యుద్దమందు; తనయుండు= తన కుమారుడైన దుర్యోధనుడు; గండు+అడంగి= 
పౌరుషం దక్కి; పోక= వెళ్ళుటను; విని; తీ వ్రఖేదంబున్‌= అధికమైన దుఃఖమును; పొంది= పొందినవాడై; ఆదరమునన్‌= మన్ననతో; 
ఉత్తర వర్తనము= దుర్యోధనుని తరువాతి నడవడిని గూర్చి; ఆ సూతపు(త్రున్‌= సూతుని కుమారుడైన సంజయుడిని; అడిగెన్‌= 
అడిగాడు. 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: యుద్దంలో దుర్యోధనుడు పౌరుషం కోల్పోయి, వెనుకకు మళ్ళాడని విని, ధృతరాష్ట్రుడు మిక్కిలి శోకం 
చెందినవాడై, తరువాత ఆ దుర్యోధను డేమిచేశాడని సూతపుత్రుడిని అడిగాడు. 


వ. అడుగుటయు నతం డతని కి ట్లను 'నా(టిరేయి గాంగేయుతోడ గాంధారేయుండు. 4 


ప్రతిపదార్థం: అడుగుటయున్‌= ధృతరాష్ట్ర డిట్టడుగగా; అతండు= సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; నాంటిరేయి= 
ఆ నాటి రాత్రి; గాంధారేయుండు= గాంధారీ కుమారుడు దుర్యోధనుడు; గాంగేయుతోడన్‌= గంగాపుత్రుడైన భీష్ముడితో చెప్పిన 
విషయమును; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడు, భంగపాటు పొందిన దుర్యోధనుడి తరువాతి వృత్తాంతాన్ని గూర్చి సంజయుడిని 
అడుగగా, ఆతడు ఇట్లా చెప్పాడు: ఆనాటి రాత్రి భీష్ముడితో దుర్యోధనుడు ఇట్లా అన్నాడు. 
ఆ. “మనము పూణి పట్టి మొన లేర్చికొని పోవ(। బాండురాజసుతులబలము గవిసి 

గాసి చేయునదియు. గాక నీ ముందట(। బవనతనయుచేత భంగపడితి. 5 
ప్రతిపదార్థం: మనము= కౌరవులైన మనం; పూంచిపట్టి= ప్రయత్నంతో; మొనలు= వ్యూహములు; ఏర్చికొని= ఏర్పాటు చేసికొని; 
పోవన్‌=, ముందుకు సాగుతూంటే; పాండురాజ సుతులబలము= పాండవుల సైన్యము; కవిసి= మార్కొని; గాసిచేయున్‌= నాశం 
చేస్తున్నది; అదియున్‌+కాక= అంతమా(త్రమేకాకుండా; నీ ముందటన్‌= (భీష్ముడవైన) నీ ఎదుటనే; పవన తనయుచేతన్‌= 
గాలికొమరుడైన భీమునిచేత; భంగపడితిన్‌= భంగపాటుపొందాను. 
తాత్పర్యం: “'మనమెంతో పూనికతో వ్యూహం చక్కపజచుకొంటూ ముందుకుసాగుతున్నా, పాండవ సేన దానిని 
నాశనం చేస్తున్నది. అందుకు తోడుగా, నీవు చూస్తూండగానే భీముడిచేత భంగపడినాను గదా! 


విశేషం: 'నీముందటన్‌ అనటంలో, 'నీ సాయంతో పాండవులను గెలవగలననే నమ్మకం గలవాడను. నీ ధాటికి దేవతలు కూడా 
ఎదురు నిలువజాలరు. అట్టి నీవు ఉపేక్ష చేశా'వని, దుర్యోధనుడు భీష్ముడిని ఎత్తిపొడుచుతున్నాడు. 
క నిను. గొని గెలిచెదం గుంతీ ।; తనయుల నని యున్న తలపు దప్పించెదు నీ 

వనిమిషులనైన( జేకొన | వనిమొన వా రింత బలియు రగు టేమి యొకో?” 6 
ప్రతిపదార్థం: నినున్‌+కొని= నిన్ను ఆధారంగా చేసికొని; కుంతీ తనయులన్‌= కుంతి కొడుకులగు పాండవులను; గెలిచెదన్‌+ 
అనియున్న తలయున్‌= అనియున్నట్టి నా కోరికను; తప్పించెదు= తప్పగొట్టుతున్నావు; నీవు; అనిమిషులనైనన్‌= దేవతలనైనను; 
చేకొనవు= లెక్కచేయవు; అనిమొనన్‌= యుద్దపు వ్యూహంలో; వారు= ఆ పాండవులు; ఇంత బలియురు+అగుట= ఇంతగా 
బలవంతులు కావడం; ఏమి+ఒకో?= ఏమిటో?. 
తాత్సర్యం: కొండంత అండగా నీవు ఉండడంచేత పాండవులను గెలుస్తాననే ఆశ నాకుండినది. దానిని నీవు 
తప్పగొట్టుతున్నావు. నీవు దేవతలను కూడ జయింపగల పరాక్రమంగలవాడవు. యుద్దరంగంలో ఆ పాండవు లంత 
పరాక్రమవంతులవటానికి కారణం ఏమిటి?” 


నిశేషం: దుర్యోధనుని ఈ మాటవలన భీష్ముడి యుద్ద వైఖరిలో అతడికి కొంత సంశయం కలిగినట్టు తోస్తున్నది. 
అనిమిషులు= రెప్పపాటులేనివారు (దేవతలు). 
అవతారిక: దుర్యోధనుడి అమాయికత్వానికి, మూర్ధత్వానికి భీష్ముడు నవ్వి ఇట్లంటున్నాడు- 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 297 


క అనినవిని నవ్వి యతం డి | ట్లను 'నిం తన నేల? నన్ను నని నా యొడ లో 
మినచోటు(గలదె? పెటియో । ధనికాయం బైన నకట! తల(కదె చెపుమా! 7 
ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు పై విధముగా చెప్పగా; విని; నవ్వి; అతండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అంటున్నాడు; నన్నున్‌= నన్ను; ఇంత+అనన్‌+ఏల?= నీవు ఇంతగా తూలనాడడం ఎందుకు?; అనిన్‌= యుద్దమందు; నా+ఒడలు= 
నా శరీరము; ఓమిన= రక్షించుకొన్న; చోటు+కలదె?= తావున్నదా?; అకట!= అయ్యో!; పెజి యోధనికాయంబు+ఐనన్‌= శత్రువుల 
యోధుల సమూహమైనను; తల(కదె?= భయపడదా? చెపుమా! 
తాత్సర్యం: దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి ఇట్లా అంటున్నాడు. నీవు ఈ విధంగా న న్ననటందేనికి? 
యుద్దంలో నా శరీరం ఎక్కడైనా దాచుకొన్నానా? పాండవులు కాకుండా ఇతర యోధసమూహమై ఉండి వుంటే 
భయపడదా? చెప్పు. 
వ. పాండవుల గెలువ నలవి గా దని యెప్పడుం జెప్పదు నైన నటిలేక నీకు జయంబు గోరి పోరెద వగవ 
కుండుము.” 8 


ప్రతిపదార్థం: పాండవులన్‌; గెలువన్‌+అలవి కాదు+అని= గెలవటం సాధ్యం కాదని; ఎప్పుడున్‌+చెప్పుదున్‌= ఎల్లవేళలా అంటూనే 
ఉంటాను; ఐనన్‌= ఐనా; అజిలేక= కపటంలేకుండ; నీకున్‌; జయంబు; కోరి; పోరెదన్‌= యుద్దం చేస్తాను; వగవక+ఉండుము= 
దుఃఖపడవద్దు. 

తాత్సర్యం: పాండవు లెప్పటికిని జయింపరానివారే అని పలుమారు చెప్పుతుంటాను గదా! అయినప్పటికి నీవు 
జయించాలనే ఉద్దేశంతో ఒళ్ళు దాచుకోకుండా యుద్దం చేస్తాను. నీవు దుఃఖపడవద్దు.” 


భీష్ముని సప్తమ దినస యుద్దక్రమము (సం. 6-77-11) 


క అనవిని యూజడి నిద్రా । జనితసుఖంబంది రేప జనపతి యనికిం 
జనుటయు భీష్ముడు బల మె । ల్లను నెజియంగ దీర్ణై మండలవ్యూహముగన్‌. 9 


ప్రతిపదార్థం: జనపతి= రాజైన దుర్యోధనుడు; అనన్‌ విని= భీష్ముడు చెప్పగా విని; ఊఅడి= ఊరటచెంది; నిద్రాజనిత 
సుఖంబు+అంది= ని(ద్రచేత కలిగిన సుఖమును పొందినవాడై; రేపు+అ= ఉదయమున; అనికిన్‌= యుద్దమునకు; చనుటయున్‌= 
పోగా; భీష్ముండు; బలము+ఎల్లను= తమ సేననంతటిని; మండల వ్యూహముగన్‌= మండలాకారంలో తీర్చిన వ్యూహాన్ని; 
నెజయంగన్‌= యుద్దభూమినంతా వ్యాపించేటట్టుగా; తీర్చెన్‌= తీర్చిదిద్దాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు భీష్ముడి మాటలు విని ఊరటజెంది, రాత్రి సుఖంగా నిద్రించి, ఉదయాన లేచి, యుద్దానికి 
వెళ్ళాడు. భీష్ముడు కూడా తన సైన్యాన్ని తేరిపారజూచి, యుద్దరంగాన్నంతా వ్యాపించే విధంగా మండల వ్యూహాన్ని 
ఏర్పాటు చేశాడు. 


విశేషం: వ్యూహభేదములు నాలుగు. 1. దండము; 2.భోగము; 3. మండలము; 4. అసంహతము. చ(క్రగోమూతత్రికాదులు వీటి అంతర్గత 
భేదాలు వ్యూహమంటే, యుద్దం కొరకు సైన్యమును ఒక ప్రత్యేక ప్రదేశములో శత్రువులకు చొరటానికి వీలులేకుండా విభజించి నిలుపుట. 


వ. అందు నడుమ నరనాథుం డొప్పియుండె. దమ్ములు జేయంగలదొరలును సూరెల నిలిచి రంతం 
బాండవులును భండనంబునకు వెడలి రయ్యుధిస్టిరుండు మనమొనలం గనుంగొని వజ్రవ్యూహంబు 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


గల్పింపుమని సేనాపతిం బనుప నతండును దత్రకారంబున సైన్యంబు సన్నద్దంబు సేసిన నది పరబలంబు 
మెచ్చక తఖిమి తూర్యధ్వను లెసంగం దాతె, నప్పుడు ద్రోణుండు విరాటుని, ద్రౌణి శిఖండిని, దుర్యోధనుండు 
ధృష్టద్యుమ్నుని, మద్రపతి గవలను, విందానువిందులు యుధామన్యునిC బెక్కండ్రురాజులు బీభత్సుని 
మార్క్మొనిరి. భీమసేనుండు గృతవర్మను, సౌభద్రుండు చిత్రసేన దుశ్శాసన వికర్ణులను, ఘటోత్కచుండు 
భగదత్తుని, సాత్యకి యలంబుసుని, ధృష్టకేతుండు భూరిశ్రవసుని(, జేకితానుండు గృపాచార్యుని, 
ధర్మసూనుండు శ్రుతాయువును, బలువురు భూపతులు బీష్మునిం దలపడి రట్టియెడ. గృష్టునితో జిష్టుం 
డిట్లనియె. 10 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ మండలవ్యూహమునందు; నడుమన్‌= మధ్యభాగాన; నరనాథుండు= దుర్యోధనుడు; ఒప్పి+ఉండెన్‌= 
తగినట్టుగా ఉన్నాడు; తమ్ములున్‌; చేయంగల దొరలును= యుద్దములో తనకు సాయపడునట్టి రాజులు; సూరెలన్‌= రాజునకు 
ఇరు (ప్రక్కలందును; నిలిచిరి= నిలిచారు; అంతన్‌= అంతట; పాండవులును= పాండవులు కూడా; భండనంబునకున్‌= 
యుద్దమునకు; ఆ+యుధిష్టిరుండు= (యుద్దమందు స్థిరంగా ఉండే) ఆ ధర్మరాజు; మన మొనలన్‌= మన (కౌరవుల) సేనలను; 
కనుంగొని= చూచి; వజ్రవ్యూహంబున్‌= వ(జ్రమనే పేరుగల ఒక వ్యూహమును; కల్పింపుము= చేయుము; అని పనుపన్‌= 
ఆజ్ఞాపింపగా; అతండును= ఆ సేనాపతియును; తద్‌+(ప్రకారంబునన్‌= ఆ విధంగా; సైన్యంబున్‌= సైన్యమును; సన్నద్దంబు= 
యుద్దమునకు సిద్దము; చేసినన్‌= చేయగా; అది= ఆ పాండవులసేన; పరబలంబున్‌= శత్రువు (కౌరవు)ల సైన్యమును; మెచ్చక= 
లక్ష్యపెట్టక; తటీమి= వెంబడించి పరుగెత్తించి; తూర్యధ్వనులు= వాద్యముల శబ్దములు; ఎసంగన్‌= అతిశయించగా; తాశెన్‌= 
ఎదిరించెను; (ద్రౌణి= (ద్రోణుని కుమారుడు అశ్వత్థామ; శిఖండిని; (ద్రోణుండు; విరాటుని; దుర్యోధనుండు; ధృష్టద్యుమ్నుని; 
మదద్రపతి= శల్యుడు; కవలను= నకుల సహదేవులను; వింద+అనువిందులు; యుధామన్యుని; పెక్కం(డ్రు రాజులు= ఎందరో 
రాజులు; బీభత్సునిన్‌= అర్జునుడిని; మార్కొనిరి= ఎదిరించారు; భీమసేనుండు; కృతవర్మను; సౌభద్రుండు= సుభద్ర కొడుకైన 
అభిమన్యుడు; చి(త్రసేన, దుళ్ళాసన, వికర్ణులను; ఘటోత్కచుండు- భగదత్తుని; సాత్యకి-అలంబుసుని; ధృష్టకేతుండు- 
భూరి(శ్రవసుని; చేకితానుండు-కృపాచార్యుని; ధర్మసూనుండు-(శ్రుతాయువును; పలువురు భూపతులు= చాలామంది రాజులు; 
భీష్మునిన్‌= భీష్మునితో; తలపడిరి; అట్టి+ఎడన్‌= అట్టి సమయంలో; కృష్ణునితో; జిష్టుండు+ఇట్టు+అనియెన్‌= అర్జునుడు ఈ 
విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఆ మండలవ్యూహంలో మధ్యభాగాన దుర్యోధనుడున్నాడు. తమ్ములు, అతడికిసాయపడే రాజులూ 
ఇరు (ప్రక్కలా నిలిచారు. అపుడు పాండవులు కూడా యుద్దానికి వెళ్ళారు. ధర్మరాజు మన మొనలను చూచి 
తన సేనాపతియెన ధృష్టద్యుమ్నుడిని వజ్రవ్యూహాన్ని ఏర్పరచవలసిందిగా ఆదేశించాడు. ధృష్టద్యుమ్నుడు ఆ 
వ్యూహాన్ని ఏర్పరిచాడు. పాండవసేన శత్రుబలాన్ని లెక్కచేయకుండా తూర్య ధ్వనులు అతిశయించగా తరిమి 
మార్కొన్నది. 
ద్రోణుడు విరాటుడినీ, అశ్వత్థామ శిఖండినీ, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడినీ, శల్యుడు నకుల సహదేవులనూ, 
విందానువిందులు యుధామన్యుడినీ, చాలమంది రాజులు అర్జునుడినీ మార్కొన్నారు. ఇంకా, పాండవసేనలోని 
భీమసేనుడు కృతవర్మనూ, అభిమన్యుడు చిత్రసేనుడినీ, దుశ్ళాసనుడినీ, వికర్ణుడినీ, ఘటోత్కచుడు భగదత్తుడినీ, 
సాత్యకి అలంబుసుడినీ, ధృష్టకేతుడు భూరిశ్రవసుడినీ, చేకితానుడు కృపాచార్యుడినీ, ధర్మరాజు (శ్రుతాయువునూ, 
చాలా మంది రాజులు - భీష్ముడిని ఎదిరించారు. అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇట్లా అన్నాడు. 
విశేషం: పెక్కం[డ్రు రాజులు బీభత్సుని మార్కొనిరి' అని, "పలువురు భూపతులు భీష్ముని దలపడిరి” అనటంలో విశేషం ఏమిటంటే- 
మిగతా వీరుల విషయంలో ఒక్కడిని ఒక్కడుగాని, ముగ్గురిని మించకుండా ఎదుర్కొనగా, కౌరవ పక్షంలోని భీష్ముడి విషయంలోను, 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 299 


పాండవ పక్షంలోని అర్జునుడి విషయంలోను ఆ విధంగా కాక- ఎక్కువ మంది ఎదుర్కొనటం జరిగింది. అనగా వీరిద్దరు వారి 
వారి పక్షాలలో అజేయులైన (ప్రధాన వీరులని తెలుస్తున్నది. 
తే. 'భీష్ము.డొడ్డన మేర్చిన బెడంగు సాల । నొప్పెం గౌరవయోధుల యుబ్బు మెటిసె 

నృపు లనేకులు నా మీ(ద నిగిడి రేను । జిక్కునటిచెద6 జూడుమీ యుక్కు మెటిసి.' 11 
ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్మాచార్యుడు; ఒడ్డనము= వ్యూహము; ఏర్చిన బెడంగు= ఏర్పరచటంలోని అందం; చాలన్‌+ఒప్పెన్‌= 
మిక్కిలి తగియున్నది; కౌరవయోధుల ఉబ్బు= కౌరవ సైన్యములోని వీరులయొక్క పొంగు; మెజసెన్‌= ప్రకాశించింది; అనేకులు 
నృపులు= పలువురు రాజులు; నా మీ6దన్‌= నా పైకి; నిగిడిరి= విజృంభించారు; ఏను= నేను; ఉక్కు మెజసి= బలం అతిశయించగా; 
చిక్కు+పజిచెదన్‌= సంకట పరుస్తాను; చూడుమీ= (ఓ కృష్ణా చూడుము. 
తాత్సర్యం: “భీష్ముడు మండల వ్యూహాన్ని సంఘటించి, అందంగా ఒప్పిదంగా నిలిపాడు. అందుచేతనే కౌరవ 
సైనికులకు ఉత్సాహం అతిశయించింది. ఆ కారణంచేతనే పలువురు కౌరవ సైనికులు నా మీదకు ఉరుకుతున్నారు. 
నేను వారి బలానికి భంగం కలిగించి, కష్టం కలిగిస్తాను. ఓ కృష్ణా! చూడుము.” 


వ. అని పలికి గొనయంబు సారించి. 12 
ప్రతిపదార్థం: అని పలికి; గొనయంబున్‌= వింటినారిని, సారించి= సరిదీసి. 
తాత్సర్యం: అర్జునుడు ఆ విధంగా పలికి, వింటి నారిని సారించి (తరువాతి పద్యంతో అన్వయం). 


క. జననాథులపై6 బె ల్లే। సిన వారలు నొక్కపెట్ట చెలంగి ముకుందా 
ర్లునుల( బటుబాణవర్షం । బున ముంచిన నార్జె నీదుపుత్రబలంబుల్‌. 13 


ప్రతిపదార్థం: జననాథులపైన్‌= కౌరవసేనలోని రాజులపైన; పెల్టు+ఏసినన్‌= అధికముగా ప్రయోగింప(గా; వారలున్‌= ఆ 

రాజులుకూడ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; చెలంగి= ఉత్సాహం చెంది; ముకుంద+అర్జునులన్‌= శ్రీకృష్ణుడిని, అర్జునుడిని; పటు 

బాణ వర్షంబునన్‌= చురుకైన బాణములనెడి వర్షంలో; ముంచినన్‌= ముంచివేయగా; నీదు పుత్రబలంబుల్‌= నీ కుమారుడి సేనలు; 

ఆర్బెన్‌= బొబ్బలు పెట్టాయి. 

తాత్సర్యం: అర్జునుడు రాజులపై అధికంగా బాణాలు ప్రయోగించగా, వారు ఒక్కసారిగా విజృంభించి, పదునైన 

బాణవర్షంలో ఆ కృష్ణార్ణునులను ముంచివేశారు. అప్పుడు నీ కుమారుడి సేనలు పెను బొబ్బలు పెట్టాయి. 
యె జ లట 


వ. అప్పు డింద్రనందనుండు గోపించి యైంద్రాస్తంబు ప్రయోగించిన. 14 


ప్రతిపదార్థం: అప్పుడు= కౌరవసేనలోని రాజులు కృష్ణార్ణునులను బాణవర్షంలో ముంచినప్పుడు; ఇంద్రనందనుండు= ఇంద్రుడి 
ఇ జ 0 
కుమారుడైన అర్జునుడు; కోపించి; ఐం(ద్ర+అ(స్తంబు= ఇంద్రుడు దేవతగా గల బాణాన్ని; ప్రయోగించినన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: కౌరవరాజుల విజృంభణాన్ని చూచి కోపించి, అర్జునుడు ఐంద్రాస్రాన్ని (ప్రయోగించాడు. 


మ. అది యా బాణములెల్ల మాన్గి నరనా । థాంగంబులన్‌ గీతియు 
న్మదశుండాలహయాళి. గూల్లి రభసో । న్మాదక్రియన్‌ సంభ్రమ 
ప్రద మై మందర మంబుధిం గలంచు ద । ర్వ్పం బొప్ప నొప్పించుడుం 
దదనీకంబులు వాటి భీష్మురథ మా । ధారంబుగా నిల్లినన్‌. 15 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అది= అర్జునుడు ప్రయోగించిన ఐంద్రాస్తము; ఆ+బాణములు+ఎల్లన్‌= కురుసేనలోని రాజులు ప్రయోగించిన 
అన్ని బాణములను; మాన్చి= నశింపజేసి; నరనాథ+అంగంబులన్‌= రాజుల శరీరములను; గీజి= భేదించి; ఉన్మద శుండాల 
హయశ+ఆళిన్‌= మదముచెందిన ఏనుగుల, గుర్రాల సమూహమును; కూల్చి= కూల(ద్రోసి; రభస+ఉన్మాద(క్రియన్‌= చెలరేగిన 
వెర్రివలె; సంభ్రమ(ప్రదము+ఐ= మిక్కిలి భ్రాంతి గొల్పుచున్నదై; మందరము= మందర పర్వతము; అంబుధిన్‌= సము[ద్రమును; 
కలం దర్భంబు+ఒప్పన్‌= కలతనొందించునట్టి గర్వము ఒప్పగా; నొప్పించుడున్‌= బాధను కలిగించగా; తద్‌+అనీకంబులు= 
ఆ కౌరవులసేనలు; పాణి= పరుగెత్తి; భీష్మురథము= భీష్మునియొక్కతేరు; ఆధారంబు+కాన్‌= అండకాగా; నిల్చినన్‌= నిలువగా. 


తాత్పర్యం: అర్జునుడు వేసిన బాణం శత్రువులు వేసిన బాణాల ప్రభావాన్ని పోగొట్టింది. శత్రురాజుల శరీరాలను 
గాయపరచింది. మత్తిల్లిన ఏనుగుల గుంపునూ, గుర్రాల పౌజునూ కూల్చివేసింది. వెర్రెత్తినదానివలె శత్రువులకు 
భయం కలిగిస్తూ మందరమనే పర్వతం సముద్రాన్ని కలచివైచినట్టుగా శత్రుసైన్యాన్ని కలత నొందించగా, 
కౌరవసేనలు భయపడి పరుగెత్తి భీష్ముడి రథం మరుగుజొచ్చాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. త్రిగర్తపతి మొదలయిన యమ్మహీపతులుం దెరలి తమతమ సైన్యంబులు సన్న నెలవులకుం జని 
యొదుంగుటయు గాంగేయుండు గడంగుటయుం గని రాజులతో రారా జిట్లనియె. 16 

ప్రతిపదార్థం: 'త్రిగర్తపతి= (త్రిగర్త దేశపురాజు సుశర్మ; మొదలు+అయిన; ఆ+మహీపతులున్‌= ఆ రాజులు కూడా; తెరలి= 
కలత చెంది; తమ తమ సైన్యంబులు= వారి వారి సేనలు; చన్న= వెళ్ళిన; నెలవులకున్‌= చోటులకు; చని= వెళ్ళి; ఒదుంగుటయున్‌= 
తల దాచుకొనగా; గాంగేయుండున్‌= గంగాపుత్రుడగు భీష్ముడు; కడంగుటయున్‌= శత్రుసంహారానికి యత్నించగా; కని; రాజులతో; 
రారాజు= చడక్రవర్తియగు దుర్యోధనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: త్రిగర్తాధిపతి ముఖ్యుడుగా గల పలువురు రాజులు కలతజెంది, తమసైన్యాలు వెళ్ళినచోటులకే వెళ్ళి 
దాగటాన్ని, భీష్ముడు యుద్దంలో ప్రయత్నపరుడై ఉండటాన్ని చూచిన దుర్యోధనుడు ఆ రాజులతో ఇట్లా అన్నాడు. 


విశేషం: త్రిగర్తము- మూడు అగర్తల దేశం. లాహోరమనే దేశంలోని ఒక భాగం జాలంధరమని కూడా దీనికిపేరు. 
అవతారిక: వెనుకంజవేస్తున్న రాజులను రారాజు ఈ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాడు. 


క  'సేనాసమేతుండగు నరు । పై నొక్కండ భీష్ముం డడర బలువిడిమై దో 

డై నడవ వలదె? యింతటి | మానుసులకు నేను జూడ మరలం దగునే? 17 
ప్రతిపదార్థం: భీష్ముడు ఒక్కండు+అ= భీష్ముడొక్కడే; సేనాసమేతుండు+అగు= సైన్యముతో కూడిన వాడైన; నరుపైన్‌= అర్జునుని 
మీదికి; అడరన్‌= విజ్బంభించుచుండగా; బలువిడిమైన్‌= (ప్రతాపముతో; ఇంతటి మానుసులకున్‌= ఇంత గొప్ప పరాక్రమవంతులగు 
మనుష్యు (భటులకు; తోడు+ఐ= సహాయులై; నడవన్‌వలదె= వెళ్లనక్కరలేదా?; నేను చూడన్‌= మీ ఏలికయగు నేను 
చూచుచుండగనే; మరలన్‌+తగునే?= వెనుదిరుగుట తగునా? 
తాత్పర్యం: “సైన్యంతో కూడియున్న అర్జునుడిపైకి భీష్ముడు ఒంటరివాడై తలపడుతుండగా, రారాజునైన నా 
సమక్షంలోనే, వీరులైన మీరు (రాజులు) శౌర్యంతో భీష్ముడికి అండగా ఉండకుండా పెడదారి పట్టటం న్యాయమా?” 
అని దుర్యోధనుడు రాజులను యుద్దానికి పురికొల్పుతున్నాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 301 


వ. అనిన విని యా భూపాలనికరం బాలంబునకు నూలుకొని సురనదీసూను నిరుగెలంకులం గూడుకొనియె 
నప్పుడు. 18 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు సై విధంగా అనగా; విని; ఆ భూపాలనికరంబు= ఆ రాజుల సమూహము; ఆలంబునకున్‌= 
యుద్దమునకు; నూలుకొని= మనసు చక్కపరచుకొని; సురనదీసూనున్‌= దేవనదియగు గంగపుత్రుడైన భీష్ముని; ఇరు+కెలంకులన్‌= 
రెండు ప్రక్కలందు; కూడికొనియెన్‌= చేరెను; అప్పుడు. 


తాత్సర్యం: రాజులందరూ రారాజు మాటవిని, యుద్దానికి సన్నద్ధులై, భీష్మునికి ఇరుప్రక్కలందు నిలిచారు. ఆ 
సమయంలో- 


సీ. గురు(దు విరాటుని కోదండకేతుదం । డంబుల6 ద్రుంచె రెండంబకముల 
నతడు వేజొకవింట నాచార్యుమేనును । సూతుని మూండేసిసునిశితాస్త 
ముల నొంచి ఘోటకమ్ములనాలుగింట నో । నేసి చాపము సిడ మెడల రెంట 
నేసిన నత(డు ద న్న్మెనిమిదియమ్ముల । విరథు€ జేసిన సుతునరద మెక్కి 


తే. యతండు దానును గూడి వాలంపవెల్లి; ముంచుటయు. గుంభజుండు గోపించి దొడ్డ 
నారసం బేయ నమ్మత్స ్యనాథతనయు । నురము వడి. గాడి వీపున నుచ్చిపోయె. 19 


ప్రతిపదార్థం: గురుండు= కౌరవ పాండవులకు విలు విద్య నేర్పిన ఆచార్యుడు- (ద్రోణుడు; విరాటుని కోదండకేతుదండంబులన్‌= 
విరాట మహారాజుయొక్క వింటిని; టెక్కెము యొక్క కగ్రను; రెండు+అంబకములన్‌= రెండు బాణాలతో; త్రుంచెన్‌= తునుకలు 
చేసినాడు; అతండు= ఆ విరాటమహారాజు; వేణు+ఒక వింటన్‌= మరియొక విల్లుతో; మూండు+ఏసి= మూడు మూడు; 
సునిశిత+అ(స్రములన్‌= చాల పదునైన బాణములతో; ఆచార్యు మేనును= (ద్రోణాచార్యుని యొక్క శరీరమును; సూతునిన్‌= 
సారథిని; నొంచి= గాయపరచి; నాలుగింటన్‌= నాలుగు బాణాలతో; ఘోటకమ్ములన్‌= గుర్రములను; నోన్‌+ఏసి= నొవ్వజేసి; 
రెంటన్‌= రెండు బాణాలతో; చాపము= విల్లు; సిడము= టెక్కెము; ఎడలన్‌= విరిగేటట్టుగా; ఏసినన్‌= వేయగా; అతండున్‌= ఆ 
ద్రోణాచార్యుడును; తన్నున్‌= తనను (విరాటుని); ఎనిమిది+అమ్ములన్‌= ఎనిమిది బాణాలతో; విరథున్‌= రథములేని వాడినిగా; 
చేసినన్‌= చేయగా; సుతు+అరదము+ఎక్కి= కుమారుడి రథమును ఎక్కి; అత(డున్‌= కుమారుడును; తానునున్‌= విరాటమహారాజును; 
కూడి= కలిసి; వాలు+అంపవెల్లిన్‌= పదునైన బాణాల వెల్లువలో, ముంచుటయున్‌= ముంచివేయగా; కుంభజుండు= 
కడవనుండిపుట్టినవాడు- (ద్రోణుడు; కోపించి= కోపంచెంది; దొడ్డనారసంబు= పెద్దదయిన ఇనుముతో చేయబడిన బాణాన్ని; 
ఏయన్‌= ప్రయోగింపగా; ఆ+మత్స్యనాథ తనయున్‌= ఆ మత్స్యదే శానికి రాజైన విరాటుని కుమారుని యొక్క; ఉరమున్‌= రొమ్మును; 
వడిన్‌= వేగముతో; కాండి= త్రవ్వి; వీయ్రనన్‌= వీపునందు; ఉచ్చిపోయెన్‌= నాటుకొని బయటకు వచ్చినది. 


తాత్పర్యం: (ద్రోణుడు రెండు బాణాలువేసి, విరాటరాజు యొక్క వింటిని, పతాకము యొక్క కర్రను, (త్రుంచివేశాడు. 
ఆ విరాటుడు మరొక వింటిని అందుకొని, మూడు మూడు మిక్కిలి పదునైన బాణాలతో (ద్రోణాచార్యుడి శరీరాన్ని, 
సారథిని నొప్పించాడు. నాలుగు బాణాలతో గుర్రాలను కొట్టాడు. రెండు బాణాలతో ద్రోణుని ధనుస్సును, 
టెక్కెమునూ విరిచివేశాడు. ఆ ద్రోణుడు ఎనిమిది బాణాలువేసి, విరాటుని రథాన్ని కూల్చాడు. అప్పు డా విరాటుడు 
తన కొడుకు రథమెక్కి, తనకొడుకుతో కలిసి, పదునైన బాణాల ప్రవాహంలో ఆ ద్రోణుడిని ముంచాడు. అప్పుడు 
(ద్రోణుడు కోపం చెంది, చాలా పొడవైన ఒక బాణాన్ని వేయగా, అది మత్స్యరాజు కుమారుని రొమ్మును గాయపరచి, 
వీపును తొలుచుకొని వెలుపలకి వచ్చినది. 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు క్రూరనారాచంబు బెట్టు దాంకిన. 20 
ప్రతిపదార్థం: ఇట్టు; క్రూరనారాచంబు= కఠినమైన ఆ బాణం; బెట్టు= గట్టిగా; తాంకినన్‌= తగులగా. 
తాత్పర్యం: ఈ విధంగా ఆ మత్స్యరాజు ప్రయోగించిన బాణం గట్టిగా తగులగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. విల్లును నమ్ములు విడుచుచు( । ద్రెళ్లుటయును శంఖుంజూచి ధృతిగలంగి జనం 

బెల్లను జూడ విరాటు(డు । దల్లడమున( బాఅ విచ్చె. దత్సెన్యంబుల్‌. 21 
ప్రతిపదార్థం: విల్టును(న్‌)= ధనుస్సును; అమ్ములున్‌= బాణములను; విడుచుచున్‌= వదలిపెట్టుచు; తైళ్హుటయున్‌= పడిపోగా; 
శంఖున్‌= ఆ శంఖుని; చూచి; ధృతి= ధైర్యము; కలంగి= కలతపడి; విరాటుడు; జనంబు+ఎల్లను= జనులందరును; చూడన్‌= 
చూచుచుండగా; తల్లడమునన్‌= భయంతో; పాజన్‌= పరుగెత్తగా; తద్‌+సైన్యంబుల్‌= ఆ విరాటుని సేనలు; విచ్చెన్‌= 
చెదరిపోయాయి. 
తాత్సర్యం: ఆ (ద్రోణుడు ప్రయోగించిన పెద్ద బాణపు దెబ్బకు శంఖుడు ధనుర్భాణాలను జారవిడిచి నేలపడ్డాడు. 
ఆ దృశ్యం చూడటంచేత ధైర్యం కోల్పోయి, విరాటుడు జనమంతా చూస్తుండగా, భయంతో పరుగెత్తాడు. ఆతడి 
సేనలు గూడ చెల్టాచెదరైపోయాయి. 


అవతారిక: శిఖండి అశ్వత్తామల పోరు వర్ణిస్తున్నాడు. 


వ. అట్టిసమయంబున శిఖండి గురుపుత్ర ఫాలంబునం బటునారాచత్రయంబు నాటించిన నతం డలిగి 
యొక్కపెట్ట పెక్కమ్ములం దురంగ సూతకేతు చాపంబుల నుగ్గుసేసినం బలకయు వాలునుం గొని నేల 
కుటికి పాంచాలనందనుండు సాళువంబు చందంబునం గవిసి యశ్వత్చామ యేయు బాణంబులు 
గృపాణంబున( ద్రుంచుచుం గదిసిన నతండు కోపించి. 22 


ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= విరాటుడు పారిపోయినట్టి తరుణంలో (ఆతడి సైన్యం కకావికలైపోయినట్టి ఆ సమయంలో); 
శిఖండి; గురుపుత్రుఫాలంబునన్‌= (ద్రోణుడి కుమారుడైన అశృత్తామ యొక్క నుదుట; పటునారాచత్రయంబున్‌= మంచి శక్తిగల 
మూడు బాణాలను; నాటించినన్‌= [గ్రుచ్చుకొనునట్టుచేయగా; అతండు= ఆ అశ్వత్థామ; అలిగి= కోపగించి; ఒక్క పెట్టన్‌= ఒకేసారిగా; 
పెక్కు+అమ్ములన్‌= ఎన్నో బాణాలతో; తురంగ= గుర్రాలు; సూత= సారథి; కేతు= ధ్వజము; చాపంబులన్‌= ధనుస్సు- వీటిని; 
నుగ్గు+చేసినన్‌= పొడిచేయగా; పలకయున్‌= కేడెమును (ఆయుధ విశేషము); వాలునున్‌= కత్తియును; కొని= తీసికొని; నేలకున్‌= 
భూమి మీదికి; ఉజికి= దుమికి; పాంచాల నందనుండు= పాంచాలరాజుకుమారుడు శిఖండి; సాళువంబు చందంబునన్‌= డేగవలె; 
కవిసి= వ్యాపించి; అశృత్థామ= గురుపుత్రుడు; ఏయు= ప్రయోగించునట్టి; బాణంబులన్‌= బాణాలను; కృపాణంబునన్‌= కత్తితో; 
త్రుంచుచున్‌= తునియలుచేస్తూ; కదిసినన్‌= దగ్గరకురాగా; అతండు= ఆ అశ్వత్థామ; కోపించి. 


తాత్సర్యం: ఆ సమయంలో శిఖండి మూడు పదునైన బాణాలను అశ్యృత్తామ నొసట (గ్రుచ్చుకొనేటట్టు 
ప్రయోగించాడు. అశృత్తామ కోపం చెంది ఒక్క తడవగా చాలా బాణాలు ప్రయోగించి అతని గుర్రాలను, సారథిని, 
టెక్కాన్ని, ధనుస్సును నుగ్గుచేశాడు. దానితో శిఖండి డాలు కత్తి తీసికొని, నేలపైకి ఉరికి, డేగమాదిరిగా ఎగబడుతూ, 
అశృత్తామ వేసే బాణాల నన్నింటినీ తన కత్తితో (త్రుంచివేస్తూ మీదికి వచ్చాడు. అప్పుడు అశ్యత్తామ కోపంతో. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 303 


తే పలక పటియలుగా౯ జేసి యలుంగు€ దునిమి | యొడల వాలంపపాొది నింప నొల్లంబోక 
ద్రుపదపుత్రుండు గరవాలు దునియ వైవ । నడుమ. బొడి సేసె నాచార్యనందనుండు. 23 


ప్రతిపదార్థం: పలక(న్‌)= కేడెమును; పటియలు+కాన్‌+చేసి= బద్దలయ్యేటట్టుచేసి; అలుంగున్‌= ఖడ్గమును; తునిమి= 
తునకలుచేసి; ఒడల(న్‌)= శరీరమందు; వాలు+అంపపొదిన్‌= పదునైన బాణాల సమూహాన్ని; నింపన్‌= నింపివేయగా; 
ఒల్లంబోక= లెక్కచేయక; ద్రుపదపుత్రుండు= (ద్రుపదునియొక్క కుమారుడు- శిఖండి; కరవాలు= కత్తియొక్క; తునియన్‌ 
వైవన్‌= ముక్కను వేయగా; ఆచార్యనందనుండు= (ద్రోణపుత్రుడు- అశృత్తామ; నడుమన్‌= మధ్యలోనే; పొడి+చేసెన్‌= (శిఖండి 
వేసిన కత్తితుంటను) పొడి పొడి చేశాడు. 

తాత్సర్యం: అశృత్తామ శిఖండి యొక్క డాలును బద్దలుకొట్టాడు. ఖడ్గాన్ని నరికి పదునైన బాణ సమూహాన్ని 
అతడి ఒంటినిండా నింపాడు. శిఖండి వెనుదీయకుండా అశ్వత్చామ నరకగా మిగిలిన కత్తి ముక్కను విసరగా 
అశ్వత్తామ దానిని తన వద్దకు రానీయకుండా మధ్యలోనే పొడిచేసేశాడు. 


వ. శిఖండియు సాత్యకిరథం బెక్కె.దదవసరంబున ధృష్టద్యుమ్నుండు. 24 


ప్రతిపదార్థం: శిఖండియున్‌= శిఖండికూడ; సాత్యకిరథంబున్‌= సాత్యకి రథాన్ని; ఎక్కెన్‌; తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
ధృష్టద్యుమ్నుండు. 
తాత్పర్యం: తన ఆయుధాలను అశ్యత్తామ మధ్యలోనే పొడిచేయగా, శిఖండి సాత్యకియొక్క రథంలోకి వెళ్ళాడు. 
ఆ సమయంలో. 

ధృష్టద్యుమ్నునిచే దుర్యోధనుండు నిరథు( డై పోవుట (సం. 6-78-44) 


క, శరములు గురుపతిమీ(దం । గురిసిన నత డతని మేన గ్రూరాస్త్రంబుల్‌ 
సరభసమున నింప6గ స । త్వరముగ నాద్రుపదసుతుండు దచ్చాపంబున్‌. 25 


ప్రతిపదార్థం: శరములు= (ధృష్టద్యుమ్నుడు) బాణాలను; కురుపతిమీ(దన్‌= కురురాజైన దుర్యోధనుడిపై; కురిసినన్‌= వర్షింపగా; 
అతండు= ఆ దుర్యోధనుడు; అతనిమేనన్‌= ఆ ధృష్టద్యుమ్నుడి శరీరంమీద; (క్రూర+అ/స్రంబుల్‌= కఠినమైన బాణాలను 
సరభసమునన్‌= మిక్కిలి వేగంతో; నింపంగన్‌= నిండింపగా; ఆ (ద్రుపదసుతు(డు= (ద్రుపదుని కుమారుడగు ఆ ధృష్టద్యుమ్నుడు; 
సత్వరముగన్‌= త్వరతో; తద్‌+చాపంబున్‌= ఆ దుర్యోధనునియొక్క విల్లును. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడిపై బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడా వెంటనే ధృష్టద్యుమ్నుడి 
శరీరంమీద కఠినమైన బాణాలను నింపాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి విల్లును (విరిచాడు). 

వ. తుండంబులు గావించి. 26 
ప్రతిపదార్థం: తుండంబులు= తునుకలు; కావించి= చేసి. 

తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని విల్టును తునుకలు చేశాడు. 


క మటియునొక విల్లు గొను న । త్తెటిపిన విరథుండుగం జేయ ధృతి( గరవాలం 
బుటిక గొని విభుండు నేలకు । నుటికి యతనిమీ(ద నడరె నుగ్రాకృతియై. 27 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజియున్‌+ఒక+విల్లున్‌= వేరొక వింటిని; కొను+ఆ+తెజపినన్‌= తీసికొనే లోపల; విరథుడుగన్‌+చేయన్‌= 
రథంలేని వాడిగా చేయగా; విభు(డు= రాజైన దుర్యోధనుడు; ధృతిన్‌= ధైర్యముతో; కరవాలంబున్‌= కత్తిని; ఉజక+కొని= అలవోకగా 
పట్టుకొని; నేలకున్‌= నేలమీదికి; ఉటికి= దూకి; ఉగ్ర+ఆకృతి+ఐ= భయంకరమైన ఆకారంకలవాడై; అతనిమీందన్‌= ఆ 
ధృష్టద్యుమ్నుడి మీదికి; అడరెన్‌= విజ్బంభించెను. 

తాత్పర్యం: దుర్యోధనుడు వేరే విల్లు తీసికొనే లోపలనే ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుని రథాన్ని నుగ్గుచేశాడు. 
అప్పుడు దుర్యోధనుడు తన ఖడ్డాన్ని తీసికొని మహాధైర్యంతో, భయంకరాకారంతో నేలమీదికి దూకి శత్రువుపైకి 
విజృంభించాడు. 


వ. అట్టియెడ సౌబలుండు రయంబున నెయిది యన్నరపతిం దనరథంబు మీందికి. దిగిచికొని పోయె. 
సాత్యకి యలంబుసుని నలఘు విశిఖ వృష్టిం బొదివిన నద్దనుజుం దర్ధచంద్రబాణంబున దద్దాణాసనంబు 
దుండంబులు సేసి యంగమ్ముల వాలమ్ములు గీలించి మాయ లొనర్హి యతిఘోరంబుగాం బేర్ణిన నా 
శినివంశవరుం డచలుం డై యైంద్రాస్తప్రయోగంబున నమ్మాయ మాయించి యతని వెగడుపఅచిన 
నతండు వెబచటబచి పఅచిన నయ్యాదవసింహుండు సింహనాదంబు సేసి కురుబలంబులపయిం 
గవిసెనప్పుడు. 28 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సౌబలుండు= సుబలుని కుమారుడు-శకుని; రయంబునన్‌= వేగంగా; ఎయిది= 
అనుసరించి వెళ్ళి; ఆ+నరపతిన్‌= ఆ దుర్యోధనుడిని; తన; రథంబుమీందికిన్‌; తిగిచికొని+పోయెన్‌= లాగుకొని పోయాడు; సాత్యకి= 
కృష్ణుని సోదరుడు; అలంబుసునిన్‌= అలంబుసుడను కౌరవపక్షంలోని రాక్షసుణ్ణి; అలఘు విశిఖవృష్టిన్‌= అధికములగు బాణాల 
వర్షంతో; పొదివినన్‌= కప్పివేయగా; ఆ+దనుజుండు= రాక్షసుడైన ఆ అలంబుసుడు; అర్హచంద్రబాణంబునన్‌= అర్హచంద్రుని 
ఆకారంతో ఉండే బాణంతో; తద్‌+బాణాసనంబున్‌= వాని వింటిని; తుండంబులు+చేసి= తునుకలుగా చేసి; అంగమ్ములన్‌= 
వాని అవయవాలయందు; వాలు+అమ్ములన్‌= పదునుగల బాణాలను; కీలించి= నాటి; మాయలు= రాక్షసమాయలు; ఒనర్భి= 
చేసి; అతి ఘఫోరంబు+గాన్‌= మిక్కలి భయంకరంగా; పేర్చినన్‌= అతిశయించగా; ఆ శినివంశవరుండు= ప్రసిద్దమైన శినివంశంలో 
ముఖ్యుడైనవాడు- సాత్యకి; అచలుండు+ఐ= చలనంలేనివాడై; ఐంద్రాస్త్ర ప్రయోగంబునన్‌= ఇంద్రుడు దేవతగాగల బాణాన్ని 
(ప్రయోగించడంచేత; ఆ+మాయన్‌= అలంబుసుడు ప్రయోగించిన మాయను; మాయించి= పోగొట్టి; అతనిన్‌= అలంబుసుడిని; 
వెగడుపటిచినన్‌= తల్లడిల్లజేయగా; అతండు= అలంబుసుడు; వెణచణచి= భయపడి; పజచినన్‌= పారిపోగా; ఆ+యాదవసింహుడు= 
యదువంశంలోని వాళ్ళలో (్రేష్టుడు- సాత్యకి; సింహనాదంబుచేసి= సింహం మాదిరి గర్జించి; కురుబలంబులపయిన్‌= కౌరవ 
బలాల మీదికి; కవిసెన్‌= విజృంభించాడు; అప్పుడు. 


తాత్సర్యం: అప్పుడు శకుని ఆ దుర్యోధనుడిని తన రథంలోనికి ఎక్కించుకొని పోయాడు. పాండవ పక్షంలోని 
సాత్యకి అలంబుసుడనే రాక్షసుడిని బాణాలవర్షంలో ముంచి వేశాడు. ఆ రాక్షసుడు అర్హచం(ద్రాకారంగా ఉండే 
బాణంతో సాత్యకి వింటిని ముక్కలు చేశాడు. అవయవాలనిండా బాణాలను గ్రుచ్చివేశాడు. రాక్షసమాయలు 
చేశాడు. చాలా భయంకరంగా మాయాపరంపరలను ఆతనిపైకి ప్రయోగించాడు. వాడింతచేసినా, శినివంశశ్రేష్టుడు 
సాత్యకి స్థిరంగా నిలబడి, ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి, ఆ రాక్షసుడి మాయను మటుమాయంచేసి అతడిని 
తల్లడిల్లేటట్టు చేశాడు. ఆ దెబ్బతో అతడు భయపడి పారిపోయాడు. సాత్యకి కురుసైన్యంపైకి ఉరికాడు. అప్పుడు- 


అన. భీముడికి, కృతవర్మకు, యుద్దం ఇక్కడ చెప్పబడుతోంది. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 305 


క. కృతవర్మ యేచి మారుత । సుతుపయి( దటుముటయు( నతండు సూతుని€ దురగ 
ప్రతతిం బడనేసి మహో । ద్దతి మార్గణమయముసేసె( దద్గాత్రంబున్‌. 29 
ప్రతిపదార్థం: కృతవర్మ= కౌరవపక్షపాతియగు కృతవర్మయనువాడు; ఏచి= విజృంభించి; మారుతసుతుపయిన్‌= వాయుదేవుని 
కుమారుడు భీముడి మీదికి; తణుముటయున్‌= కవియగా; అతండు= ఆ భీముడు; సూతునిన్‌= సారథిని; తురగ (ప్రతతిన్‌= 
గుర్రాల గుంపును; పడన్‌+ఏసి= పడేటట్టుకొట్టి; మహా+ఉద్దతిన్‌= చాలా గర్వంతో; తద్‌+గాత్రంబున్‌= ఆ కృతవర్మశరీరాన్ని; 
మార్గణమయము= బాణాలమయంగా; చేసెన్‌= చేసినాడు. 
తాత్సర్యం: కృతవర్మ ఆటోపంగా భీముడిపైకి విజృంభించాడు. భీముడు ఆ కృతవర్మ సారథిని, గుర్రాల గుంపును 
కూల్చివేశాడు. గర్వంతో పలు బాణాలు ప్రయోగించి, శత్రువు శరీరాన్ని శరమయం చేశాడు. 
వ. ఇట్లు విరథుండును విశిఖక్షతదేహుండు నై యతం దేదు వెరి(గి నట్లు నీదు మజందియగు వృషకు 
నరదంబుమీంది కరిగె, ననిలతనయుండును మనగజఘటలపై. బటురయంబునం దనరథంబు( బఅపె” 
ననిన విని ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 30 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతండు= ఆ కృతవర్మ; విరథుండును= రథంలేనివాడుగాను; విశిఖక్షత దేహుండున్‌+ఐ= 
బాణాలచే గాయపరచబడ్డ దేహం కలవాడుగానూ అయి; ఏదు+వెరింగినట్టు= ముండ్లపంది పెరిగినట్టు; నీదు మజంది= నీ 
(ధృతరాష్ట్రుని) బావమరది; అగు= అయిన; వృషకు= వృషకునియొక్క; అరదంబుమీందికిన్‌= రథంపైకి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అనిలతనయుండును= వాయుపుత్రుడు- భీముడు; మన= (కౌరవులైన) మనయొక్క; గజఘటల పైన్‌= ఏనుగుల గుంపులమీదికి; 
పటురయంబునన్‌= మిక్కిలి వేగంతో; తన= తనయొక్క; రథంబున్‌= తేరును; పజపెన్‌= సాగదోలాడు; అనినన్‌= అని చెప్పగా; 
విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఈవిధంగా విరథుడూ, బాణాలతో గాయపడ్డ శరీరం కలవాడూ అయిన కృతవర్మ నిక్కపొడుచుకున్న 
ముళ్లు గల ముండ్లపందివలె నీమరదియైన వృషకుడి రథంమోదికి వెళ్ళాడు. వాయుపుత్రుడైన భీమసేనుడు మన 
ఏనుగుల గుంపుమోదికి మిక్కిలి వేగంతో తన రథాన్ని నడిపాడు. అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో 
ఇట్టన్నాడు. 
విశేషం: ఘట= యుద్దంకోసం ఒక నిర్లీతస్థలంలో చేర్చబడిన ఏనుగుల గుంపు. 
అవతారిక: పాండవసేనలు విజృంభించటాన్ని, కౌరవసేనలు తగ్గుముఖం పట్టడాన్ని విని ధృతరాష్ట్రుడు చింతతో సంజయుణ్ణి 
అడుగుతాడు. 
క. “ విజుగుట నొచ్చుట మనదెస€ ।; దఅచుగ నాడెదవు పాండుతనయులబల మే 
డ్రెల దటు(గక పెనంగుట పలు | మటు( జెప్పెద వకట! యేమి మాయయొ తలంపన్‌. 31 
ప్రతిపదార్థం: వియుగుట= ఓడిపోవుట; నొచ్చుట= నొప్పిచెందుట; మనదెసన్‌= మనదైన కౌరవపక్షంలో; తజచుగన్‌= అధికంగా; 
ఆడెదవు= చెప్పుతున్నావు; పాండు తనయుల బలము= పాండు రాజకుమారుల సైన్యము; తటుగక= నశించిపోక; ఏడ్తెజన్‌= 
పరాక్రమంతో; పెనంగుట= యుద్దముచేయుట; పలుమటున్‌= మాటి మాటికి; చెప్పెదవు= పలుకుతున్నావు; అకట!= అయ్యో!; 
తలంపన్‌= ఆలోచింపగా; ఏమి మాయయొ?= ఇది ఏమి మాయో? 
తాత్సర్యం: “ఓ సంజయా! మన పక్షంలో చావడం, బాధపడడం గూర్చి ఎక్కువగా చెప్పుతున్నావు. మరి పాండవ 
బలమెతే నాశనం లేకుండా గొప్పగా యుద్దంచేయటాన్ని పదేపదే పలుకుతున్నావు. అయ్యో! ఇది ఏమి మాయో 
అర్థం కావటంలేదు?” 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని సంజయుం డతని కిట్లను “మనవారు దా మోపినభంగి. బెనంగుదురు. సముద్రంబుసొచ్చిన 
యేజులుంబోలె. బాండవసేనం జొచ్చి తమ దర్పంబులు మెజియలే రది తప్పుగా. గొనరాదు. నీ తప్పునం 
బాటిల్లిన చేటునకు శోకింపం బని లేదు. సమరప్రకారం బవధరింపు మవంతిదేశాధీశులగు విందాను 
విందులం బటుబాణపరంపరలం గప్పి యుధామన్యుం డేచి యనువిందు విరథుం జేసిన నతండు విందు 
స్యందనం బెక్కుటయు, నప్పాంచాలవంశవరుండు. 32 

ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా; సంజయుండు; విని; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్టు; అనున్‌= అంటాడు; 
మనవారు= కౌరవులు; తాము; ఓపిన భంగిన్‌= శక్తికొలది; పెనంగుదురు= యుద్దంచేస్తారు; సముద్రంబు= సముద్రంలోకి; 
చొచ్చిన= (ప్రవేశించిన; ఏలులున్‌+పోలెన్‌= నదులమాదిరి; పాండవసేనన్‌= పాండవుల సైన్యమును; చొచ్చి= (ప్రవేశించి; తమ; 
దర్పంబులు= గర్వాలను; మెజయలేరు= (ప్రకాశింపచేయలేరు; అది= తమ పౌరుషాన్ని ప్రకాశింపచేయలేకపోవుట; తప్పు+కాన్‌= 
అపరాధముగా; కొనరాదు= అనుకోకూడదు; నీ తప్పునన్‌= నీ అపరాధంవల్ల; పాటిల్లిన= కలిగిన; చేటునకున్‌= నాశనానికి; శోకింపన్‌= 
దుఃఖింపగా; పనిలేదు; సమర ప్రకారంబు= యుద్ద విధానాన్ని; అవధరింపుము; అవంతి దేశాధీశులు+అగు= అవంతిదేశానికి రాజులైన; 
విందానువిందులన్‌= విందుడు, అనువిందుడు అనువారిని; పటుబాణ పరంపరలన్‌= బటువులైన బాణాల వరుసలతో; కప్పి= 
కప్పివేసి; యుధామన్యుండు= ఆ పేరుగలరాజు; ఏచి= విజృంభించి; అనువిందున్‌= అనువిందుడనువాడిని; విరథున్‌= 
రథంలేనివాడిగా; చేసినన్‌= చేయగా; అతండు= ఆ అనువిందుడు; విందు స్యందనంబు= విందునియొక్క రథాన్ని; ఎక్కుటయున్‌= 
ఎక్కటంతో; ఆ+పాంచాలవంశవరుండు= పాంచాల వంశంలో శ్రేష్పుడైన ఆ యుధామన్యుడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు అడిగినదానికి సంజయు డీ విధంగా బదులుచెప్పాడు. 'మనకౌరవ సైన్యమేమో తన శక్తికొద్దీ 
పోరాడుతున్నది. సముద్రాన్ని చేరిన ఏళ్ళు అందులో కలిసిపోయి తమ స్వరూపాన్ని చూపలేని విధంగా, తమ ప్రతాపాన్ని 
వీరు చూపలేకపోతున్నారు. అది వారి తప్పుకాదు. నీ తప్పిదంవల్లనే ఈ ముప్పు ముంచుకు వచ్చింది. దానికీ 
దుఃఖపడనక్కరలేదు. యుద్రవైఖరిని ఆలకించు. యుధామన్యుడు బాగా విజృంభించి అవంతిదేశపురాజులు విందానువిందులనే 
వాళ్ళను పుంఖానుపుంఖంగా పదునైన బాణాలతో కప్పివేసి, అనువిందుడనేవాడి రథాన్ని నుగ్గుచేశాడు. వాడు విందుడి 
రథమెక్కాడు. అప్పుడు పాంచాల రాజు యుధామన్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. విందుని సారథి నొక కో । లం దునిమిన వాహములు గలంగంబడి పా 
టెం దేరు దిగిచికొని మగు । డం దద్దలమెల్ల( దల్లడము( బొందె వడిన్‌. 33 


ప్రతిపదార్థం: ఒక కోలన్‌= ఒక బాణముతో; విందుని సారఖిన్‌= విందునియొక్క సారథిని; తునిమినన్‌= చంపివేయగా; వాహములు= 
గుర్రాలు; కలంగన్‌+పడి= కలతచెంది; తేరున్‌= రథమును; తిగిచికొని= లాగికొని; మగుడన్‌= వెనుదిరిగి; పాణెన్‌= పరుగెత్తాయి; 
తద్‌+బలము= వాని సైన్యము; ఎల్లన్‌= అంతయు; వడిన్‌= వేగంగా; తల్లడమున్‌= చంచలత్వమును; పొందెన్‌. 


తాత్సర్యం: యుధామన్యుడు విందుడి సారథిని ఒక బాణంతో చంపివేశాడు. అప్పుడు రథానికి పూన్చిన గుర్రాలు 
కలతచెంది, తేరును లాగికొని వెనుకకు మళ్ళాయి. దానితో విందునిసేన తల్లడిల్లిపోయినది. 


వ. అట్టి సంకులసమరంబున. 34 
ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; సంకులసమరంబునన్‌= దొమ్మి యుద్దంలో. 
9 లు = © 


తాత్సర్యం: పద్దతిని అతిక్రమించి జరిగిన ఆ దొమ్మియుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఠా ఠా 5 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 307 


క. భగదత్తు నేను. గడరిన । వెగడున( బాండవులమొనలు విఖుగుటయు మహా 
నగ మేటివేగ మాంగిన । పగిది ఘటోత్కచుండు దాని పరు వుడిగించెన్‌. 35 


ప్రతిపదార్థం: భగదత్తు= భగదత్తుని యొక్క; ఏనుంగు= గజము; అడరినన్‌= విజ్బంభించగా; పాండవులమొనలు= పాండవుల 
యొక్క సైన్యము; వెగడునన్‌= తడబాటుతో; విటుగుటయున్‌= ఓడిపోవుటమూ; నగము= పర్వతం; ఏటి వేగము= నదీ ప్రవాహాన్ని; 
ఆంగిన పగిదిన్‌= ఆపుచేసిన విధంగా; ఘటోత్కచుండు; దాని పరువు= ఆ ఏనుగు యొక్క పరుగెత్తటాన్ని; ఉడిగించెన్‌= 
మాన్సింపచేసినాడు. 

తాత్పర్యం: భగదత్తుడి ఏనుగు విజృంభించి పరుగెత్తింది. దానివలన పాండవుల సేన తడబడి చిందరవందరైపోసాగింది. 
అప్పుడు ఘటోత్కచుడు నదీవేగాన్ని గొప్పపర్వతం ఆపినట్టుగా ఆ ఏనుగు పరుగును ఆపాడు. 


సీ, దనుజేంద్రు నిలుచుట గని సైన్య మెప్పటి । యట్టుల పురికొని యనికి( జొచ్చె 
నాఘటోత్కచుండు బాణావళి వటిపిన | భగదత్తు. డదియెల్ల మగుడం జేసి 
పటుతోమరంబులు పదునాలు గడరింప । నవి ద్రుంచి డెబ్బది యమ్ములేసి 
యసుర యార్హినం బేర్ణి యాతడు విరథు( జే । సిన వాండు శక్తి వైచిన నతండు 


తే నడుమందునుమాడి వడి. బెక్కునారసముల । నొంప దైత్యుండు నముచి నిలింపపతికి( 
బాటిన ట్లోడి పాటె నబ్బలము గడిమి । నెగచె. బ్రాగ్టోతిషాధీశు. డిభము( బటిపి. 36 


ప్రతిపదార్థం: దనుజేంద్రు నిలుచుటన్‌= ఘటోత్కచుడు నిలబడటాన్ని; కని= చూచి; సైన్యము= కౌరవసేన; ఎప్పటి+అట్టులన్‌= 
మరల; పురికొని= కమ్ముకొని; అనికిన్‌= యుద్దమునకు; చొచ్చెన్‌= చొరబడినది; ఆ ఘటోత్కచుడు; బాణావళిన్‌= బాణాల 
సమూహాలను; పజపినన్‌= ప్రయోగించగా; భగదత్తుడు; అది+ఎల్లన్‌= దానినంతటినీ; మగుడన్‌+చేసి= తిప్పికొట్టి; పదునాలుగు; పటు 
తోమరంబులు= సమర్థములగు చిల్లకోలలను; అడరింపన్‌= ప్రయోగించగా; అవి= వాటిని; త్రుంచి= తునుకలుచేసి; అసుర= రాక్షసుడు; 
డెబ్బది+అమ్ములు+ఏసి= డెబ్బె బాణాలువేసి; ఆర్చినన్‌= పొలికేక పెట్టగా; ఆతండు= ఆ భగదత్తుడు; పేర్చి= విజృంభించి; 
విరథున్‌+చేసినన్‌= రథములేనివాడిని చేయగా; వాండు= ఆ ఘటోత్కచుడు; శక్తి వైచినన్‌= శక్త్యాయుధాన్ని ప్రయోగించగా; అతండు= 
ఆ భగదత్తుడు; నడుమన్‌= మధ్యలోనే; తునుము+ఆడి= తునుకలుచేసి; వడిన్‌= వేగంతో; పెక్కు నారసములన్‌= పలుబాణాలతో; 
నొంపన్‌= బాధించగా; నముచి= నముచి అనే రాక్షసుడు; నిలింప పతికిన్‌= దేవతల రాజగు ఇంద్రుడికి; పాటణినట్టు= పరుగెత్తిన మాదిరిగా; 
దైత్యుండు= ఘటోత్కచుడు; ఓడి= ఓడిపోయి; పాటెన్‌= పరుగెత్తాడు; ప్రాగ్భోతిష+అధీశుండు= ్రాన్టోతిషమునకు రాజైన భగదత్తుడు; 
ఇభమున్‌= తన ఏనుగును; పజపి= తోలి; ఆ+బలమున్‌= ఆ రాక్షసుడి సైన్యాన్ని; కడిమిన్‌= పరాక్రమంతో; ఎగచెన్‌= తరిమాడు. 


తాత్పర్యం: భగదత్తుని ఏనుగు ముందు ఘటోత్కచుడు నిలవడంచూచి, ఆ ఏనుగు యొక్క విజృంభణానికి 
భయపడిపారిపోయిన పాండవసేన ఎప్పటిలాగానే పూనుకొని యుద్ధం చేసింది. ఆ ఘటోత్కచుడు అతడిపై 
బాణాలు కురిపించాడు. ఆ బాణాలను భగదత్తుడు తిప్పికొట్టాడు. బలంగల పధ్నాలుగు చిల్లకోలలను కూడా 
వాడిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు, వాటిని (త్రుంచి డెబ్బై బాణాలు వేసి, సింహనాదం చేయగా భగదత్తుడు 
విజృంభించి, ఆ రాక్షసుడి రథాన్ని కూల్చాడు. వాడు భగదత్తుడి మీద “శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. 
భగదత్తుడు ఆ “క్తి ఆయుధాన్ని మధ్యలోనే (త్రుంచివేసి వేగంగా పెక్కు బాణాలతో నొప్పించాడు. అప్పుడు 
ఘటోత్కచుడు ఇంద్రుడి దెబ్బకు తట్టుకోలేక పారిపోయిన నముచి విధంగా, భయపడి పారిపోయాడు. ఆ 
సమయంలో భగదత్తుడు ఘటోత్కచుడి సైన్యంమీదికి తన ఏనుగును పురికొలిపి, చిందరవందర చేశాడు. 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


అవతారిక; శల్యునికి, నకులసహదేవులకు జరిగిన యుద్దం వర్షించబడుతోంది. 


ఆ. శల్యుమీ(ద గవలు శరవృష్టి గురిసిన | నగుచు, విరథు( జేసి నకులు నతండు 
వార లప్పు డొక్క తే రెక్కి యడరిన । రౌద్ర మెస(గ నొంచె మద్రవిభుండు. 37 


ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; శల్యుమీ(దన్‌; శరవృష్టిన్‌= బాణవర్గాన్ని; కురిసినన్‌= కురిపింపగా; అత(డు= ఆ శల్యుడు; 
నగుచున్‌= నవ్వుతూ; నకులున్‌= నకులుడిని; విరథున్‌= రథంలేనివాడినిగా; చేసెన్‌= చేశాడు; అప్పుడు= ఆ రథం భగ్నమైన 
సమయంలో; వారలు= ఆ నకుల సహదేవులు; ఒక్కతేరు= ఒకేరథాన్ని; ఎక్కి; అడరినన్‌= అతిశయించగా; మద్రవిభుండు= 
శల్యుడు; రౌద్రము= రౌద్రరసము; ఎసంగన్‌= అతిశయించగా; నొంచెన్‌= వారిని బాధించాడు. 


తాత్సర్యం: నకులుడు, సహదేవుడు- వీరిద్దరూ శల్యుడిమీద బాణాల వర్షాన్ని కురిపించారు. శల్యుడు నవ్వుతూ 
సునాయాసంగా నకులుడి రథాన్ని విరిచాడు. తరువాత, నకుల సహదేవులిద్దరూ ఒకే రథాన్నెక్కి విజృంభించారు. 
శల్యుడు మహారౌద్రంతో వారిని బాధించాడు. 


విశేషం: రౌద్రము= శృంగారాది రసాల్లో ఒకటి. నవరసాలు- 1. శృంగారము; 2. హాస్యము; 3.కరుణము; 4.వీరము; 5.రౌద్రము; 
6.భయానకము; 7. బీభత్సము; 8.అద్భుతము; 9. శాంతము. 
చ. ధృతి బలుపొప్ప నిల్చి సహ । దేవుండు వ్రేకని నారసంబు గ్రూ 

రత నుర మాడనేయ నది । రక్తము సోశక యుచ్చిపోవుడున్‌ 

మృతు(డునుబోలె( దేరిపయి । మేటిమగండగు మద్రమేదినీ 

పతి వడినం గలంగె నర । పాలక! కౌరవరాజ సైన్యముల్‌. 38 
ప్రతిపదార్థం: నరపాలక!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సహదేవు(డు; ధృతి= ధైర్యముయొక్క; బలుపు= ఆధిక్యము; ఒప్పన్‌= 
ఒప్పియుండగా; నిల్చి= నిలబడి; వ్రేంకని= బరువైన; నారసంబు= బాణం; క్రూరతన్‌= కఠినముగా; ఉరము= రొమ్మును; ఆడన్‌= 
నాటేటట్టుగా; ఏయన్‌= వేయగా; అది= ఆ బాణం; రక్తము= నెత్తుటిని; సోకక= తాకక; ఉచ్చిపోవుడున్‌= (గ్రుచ్చికొని వెలుపలికి 
రాగా; మేటిమగండు+అగు= గొప్పవీరుడు అయిన; మ।ద్రమేదినీపతి= మద్రదేశపురాజు- శల్యుడు; తేరిపయిన్‌= రథంమీద; 
మృతుండునున్‌+పోలెన్‌= చచ్చినవాడి మాదిరి; పడినన్‌= పడిపోగా; కౌరవరాజసైన్యముల్‌= కౌరవులకు రాజైన దుర్యోధనుడి సైన్యాలు; 
కలంగెన్‌= కలతపడినాయి. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు ధైర్యాతిశయంతో, కాలునిలదొక్కుకొని, బాగా చూచి 
ఒక్కబాణాన్ని శల్యుడిమీదికి వేశాడు. రొమ్ము తాకేటట్టు వేయబడ్డ ఆ బాణం రక్తం అంటుకోకుండా గుచ్చుకొని, 
వెలుపలికి వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు శల్యుడు చచ్చినవాడి మాదిరి, రథంలో పడ్డాడు. ఆ దృశ్యం చూచి, కౌరవసేనలు 


చాలా కలతచెందాయి. 


వ. ఇట్లు మూర్చితుం డయినశల్యుం జూచి సారథి రథంబు దొలంగందోలికొనిపోయినం గనుంగొని కవలు 
సింహనాదంబు సేసి, శంఖంబులం బూరించి రంతం గమలబాంధవుండు దివసమధ్యోపేతుం డయ్యె నట్టి 
సమయంబున యమసూనుండు శ్రుతాయువుపై( దొమ్మిదియమ్ములు నిగిడించిన నతండు వాని మగిడించి 
నిశాతసాయకసప్తకంబు శరీరంబున గ్రుచ్చినం గోపించి యుధిష్టిరుండు వరాహకర్ణశరాసారంబున వాని 
వక్షస్‌ స్థలంబు వ్రచ్చి వెడందవాతియమ్మునం గేతువుం దునిమిన నతండు. 39 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 309 


ప్రతిపదార్థం: సారథి= శల్యుడి రథసారథి; ఇట్టు= ఈ విధంగా; మూర్చితుండు+ఐన= మూర్చచెందినవాడైన; శల్యున్‌= శల్యుడిని; 
చూచి= గమనించి; రథంబున్‌= తేరును; తొలంగన్‌= యుద్దభూమినుండి తొలగిపోయేటట్టు; తోలికొనిపోయినన్‌; కవలు= నకుల 
సహదేవులు; కనుంగొని= చూచి; సింహనాదంబు= సింహగర్జన; చేసి; శంఖంబులన్‌= తమ తమ శంఖాలను; పూరించిరి= 
ఊదినారు; అంతన్‌= అంతలో (ఆ సమయంలో); కమల బాంధవుండు= తామరపూలకు చుట్టమైన సూర్యుడు; 
దివసమధ్య+ఉపేతుండు+అయ్యెన్‌= పగటి మధ్యభాగాన్ని పొందినవాడైనాడు; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో; 
యమసూనుండు= యమధర్మరాజు కొడుకు- ధర్మరాజు; (శ్రుతాయువు+పైన్‌= శ్రుతాయువు మీద; తొమ్మిది+అమ్ములు= 
తొమ్మిది బాణాలు; నిగిడించినన్‌= వ్యాపింపచేయగా; అతండు= ఆ (శ్రుతాయువు; వానిన్‌= ఆ బాణాలను; మగిడించి= 
మరలింపజేసి; నిశాతసాయక సప్తకంబు= వాడియైన బాణాలు ఏడింటిని; శరీరంబునన్‌= ధర్మరాజు శరీరంలో; గుచ్చినన్‌= నాటగా; 
కోపించి= కోపపడి; యుధిష్థిరుండు= ధర్మరాజు; వరాహకర్షశర+ఆసారంబునన్‌= పందిచెవివలె ఉండే బాణాల జడివానతో; వాని= 
ఆ శుతాయువు యొక్క; వక్షస్‌ స్థలంబున్‌= రొమ్మును; (వ్రచ్చి= చీల్చి; వెడంద+వాతి+అమ్మునన్‌= వెడల్పుగల నోరు ఉన్న 
బాణంతో; కేతువున్‌= టెక్కెమును; తునిమినన్‌= (త్రుంచివేయగా; అతండు= ఆ (శ్రుతాయువు. 


తాత్పర్యం: శల్యుడు రథంమీద మూర్చచెందాడు. దానితో అతడి సారథి రథాన్ని వెంటనే యుద్దభూమి నుండి 
అవతలకు తోలుకొనిపోయాడు. కవలు అది చూచి విజయోత్సాహంతో పెనుబొబ్బలు పెట్టుతూ తమ శంఖాలను 
ఊదారు. ఇంతలో సూర్యుడు ఆకాశం మధ్యభాగానికి చేరుకొన్నాడు. అప్పుడు ధర్మరాజు శుతాయువు మీద తొమ్మిది 
బాణాలు వేశాడు. వాడు వాటిని తిప్పికొట్టి, పదునుగల ఏడు బాణాలను ఆ ధర్మరాజు శరీరంలో గుచ్చుకొనేటట్లు 
వేశాడు. అతడు కోపంతో పందిచెవివంటి బాణాలు వేసి, శ్రుతాయువు రొమ్మును చీల్చి, ఒకానొక (ప్రత్యేక బాణంతో 
ఆతడి ధ్వజాన్ని తుంచివేశాడు. అప్పుడు ఆ (శుతాయువు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సింహనాదము= యుద్దంలో ఏనుగులు మొదలైనవాటిని భయపెట్టేటందుకు వీరులుచేసే ధ్వని (బొబ్బ) వెడ 
దవాతియమ్ము= వెడల్పయిన అ(గ్రభాగం ఉన్న బాణము; యుధిస్టిరుడు= యుద్దంలో స్థిరంగా నిలబడేవాడు (ధర్మరాజు) 


ఉ. వెండియు నేడు బాణములు వే తొడి ధర్మజు నొవ్వ నేయ నా 
తండు మహోగ్రకోపమున( దత్తురగంబుల జంపి తద్ధను 
రండము( ద్రుంచి తత్తనువు రక్తమయంబుగ( జేయ వాండు భీ 
తుండయి పాటి నీబలము దూలంగ నబ్దల ముబ్జి క్రాల(గన్‌. 40 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరియు; ఏడు బాణములు= ఏడు బాణాలను; వే తాడి= వేగంగా వింటిలో సంధించి; ధర్మజున్‌= 
ధర్మరాజును; నొవ్వన్‌= బాధపడునట్టు; ఏయన్‌= వేయగా; ఆతండు= ధర్మరాజు; మహా+ఉ(గ్రకోపమునన్‌= చాలా భయంకరమైన 
కోపంతో; తద్‌+తురగంబులన్‌= వాడి గుర్రాలను; చంపి; తద్‌+ధనుస్‌+దండమున్‌= ఆతని వింటి కర్రను; త్రుంచి= తునుగచేసి; 
తద్‌+తనువున్‌= వాడి శరీరాన్ని; రక్తమయంబు+కన్‌= నెత్తురు మయంగా; చేయన్‌= చేయగా; వాండు= ఆ శుతాయువు; 
భీతుండు+అయి= భయంచెందినవాడై; నీ బలము= (ధృతరాష్ట్రుడవైన) నీ సైన్యము; తూలంగన్‌= తొలగిపోగా; ఆ+బలము= 
ఆ పాండవులయొక్క సైన్యం; ఉబ్బి= సంతోషపడి; క్రాలంగాన్‌= ప్రకాశించగా; పాటెన్‌= పరుగెత్తిపోయినాడు. 


తాత్సర్యం: (శ్రుతాయువు ఏడు బాణాలతో ధర్మరాజును బాధ కలిగేటట్లు కొట్టాడు. ధర్మరాజుకు చాలా కోపం 
వచ్చి, వాడి గుర్రాలను చంపాడు. వింటి బద్దను తుంచాడు. అతడి శరీరాన్నంతటినీ రక్తంలో ముంచెత్తాడు. 
దానికి వాడు భయపడి పారిపోయాడు. అప్పుడు కౌరవసైన్యమంతా చిందరవందరైంది. పాండవుల సైన్యం ఎంతో 
సంతోషపడింది. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేకితానకృపాచార్యుల ద్వంద్వయుద్దము (సం 6-80-20) 


తే.  చేకితానుండు గృపునిపై శితశరములు । గురిసె నాతండు విల్లును గుజ్టములను 
వ్రయ్యలుగ( జేయ గద గొని రథము డిగ్గి; సరభసంబుగ జని కృపు విరథు జేసి. 41 


ప్రతిపదార్థం: చేకితానుండు= చేకితానుడనే యాదవుడు; కృపునిపైన్‌= కృపాచార్యుడిమీద; శితశరములు= వాడియైన బాణాలు; 
కురిసెన్‌= కురిపించాడు; ఆతండు= కృపాచార్యుడు; విల్లును= చేకితానుడి విల్లును; గుజ్జములను; (వ్రయ్యలు+కన్‌= తునుకలుగా; 
చేయన్‌= చేయగా; గదన్‌+కొని= ఆ చేకితానుడు గదను తీసికొని; రథము డిగ్గి= తన రథాన్నుండి దిగి; సరభసంబుగన్‌= తొందరగా; 
చని= వెళ్ళి; కృపున్‌= కృపాచార్యుని; విరథున్‌= రథములేనివానిగా; చేసి. 

తాత్సర్యం: చేకితానుడు కృపాచార్యుడిమీద పదునైన బాణాలను వర్షంగా కురిపించాడు. అప్పు డాతడు చేకితానుడి, 
విల్లును, గుర్రాలను తునుకలుగా చేశాడు. అప్పు డా చేకితానుడు గద తీసికొని, రథం దిగి తొందరగా నడిచి, 
గదతో కృపాచార్యుడి రథాన్ని తునుకలు చేసి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అయ్యాదవ సింహుండు వెనుకకు లంఘించిపోయినం గృపాచార్యుండు పదాజమ్ములెమ్ములం గీలించు 
టయు, నతండు గదాదండంబు వైవ నగ్గౌతముండు తుండంబులు సేసినంజేకితానుండు రయంబున 
రథంబుమీ.ది కరవాలంబుగొని మెటుంగు మెటిసినట్లు పటితెంచిన శారద్వతుండు నిశాత 
కృపాణపాణియై ధరణి కెజి(గి యేడ్తెట నతనిం గవిసి నొప్పించి, యతనిచేత నొచ్చె న ట్లిరువురును 
మూర్చిల్లి మేదిని వ్రాలిన. 42 


ప్రతిపదార్థం: ఆ+యాదవసింహుండు= యాదవులలో (్రేష్టుడైన ఆ చేకితానుడు; వెనుకకున్‌= వెనుక భాగానికి; లంఘించి= దూకి; పోయినన్‌= 
పోగా; కృపాచార్యుండు; పదాణు= పదహారు; అమ్ములు= బాణాలు; ఎము శలన్‌= ఎముకలలో; కీలించుటయున్‌= తగులుకొనేటట్టు చేయగా; 
అతండు= ఆ చేకితానుడు; గదా దండంబు+వైవన్‌= గదాయుధాన్ని ప్రయోగింపగా; ఆ+గౌతముండు= గౌతమవంశంలోనివాడైన 
కృపాచార్యుడు; తుండంబులు= (ఆ గదను); తునుకలుగా; చేసినన్‌= చేయగా; చేకితానుండు; రయంబునన్‌= వేగంతో; రథంబు మీది; 
కరవాలంబున్‌= కత్తిని; కొని= తీసికొని; మెణుంగు మెణుసిన+అట్లు= మెరుపు మెరిసిన మాదిరి; శారద్వతుండు= కృపాచార్యుడు; నిశాత 
కృపాణపాణి+ఐ= పదునైన ఖడ్గం చేతపట్టుకొనినవాడై; ధరణికిన్‌= భూమికి; ఎఖు(గి= వాలి; ఏడ్తెణిన్‌= అతిశయంతో; అతనిన్‌+కవిసి= 
అతడిని ఆక్రమించి; నొప్పించి= బాధకలుగునట్టుచేసి; అతనిచేతన్‌= ఆ చేకితానుడిచేత; నొచ్చెన్‌= బాధింపబడ్డాడు; అట్టు= ఆ విధంగా; 
ఇరువురును= ఆ ఇద్దరు వీరులు; మూర్చాల్లి= మూర్చచెంది; మేదినిన్‌= భూమిమీద; వ్రాలినన్‌= వాలిపోగా. 


తాత్సర్యం: చేకితానుడు వెనుకకు దూకిపోగా, కృపాచార్యుడు పదహారు బాణాలు అతడి ఎముకలలో 
గుచ్చుకొనేటట్లు వేశాడు. ఆ చేకితానుడు గదాదండాన్ని విసిరాడు. కృపుడు గదను తునకలు చేశాడు. చేకితానుడు 
తొందరగా తన రథంలో ఉండిన ఖడ్గాన్ని చేతపట్టుకొని, మెరుపు మెరిసిన చందంగా ఒక క్షణంలో మీదపడి. 
కృపుడిని నొవ్వజేసి, అతడి చేత తాను కూడా నొప్పించబడ్డాడు. ఇద్దరు మూర్చచెంది, నేలపైకి ఒరిగారు. 


విశేషం: గౌతముడు= గౌతమ బుషి యొక్క గోత్రంలో పుట్టినవాడు. కురుకులంలోని కౌరవపాండవ కుమారులకు ఆచార్యుడు 
కృపుడు. కృపుని పుట్టుకను గూర్చి 

అనస్కన్నం శరస్తంబే మిథునం సనుపద్యత । కృపయా తచ్చ జగ్రాహ శాన్తను ర్యుగయాగతః॥ 

కృపః సృృతః సవై తస్మాత్‌, గౌతమీ చ కృపీ తథా । ఏతే శారద్వతాః ప్రోక్తాఏతే తే గౌతనూ:ః సృతాః॥ 
(హరివంశే. 32-75-76) శారద్వతుడని కూడా కృపుడికి పేరు. 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 311 


క. ఇద్దిస సుబలతనూజుండు । నద్దిసం గరకర్షణుండు రయం బెసంగంగగన 
య్యిద్దట దమ రథములపై । గ్రద్దన నిడికొని తొలంగంగాం జని రధిపా! 43 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఈ+దెసన్‌= మన ఈవైపున; సుబల తనూజుండు= సుబలుని కుమారుడు 
శకుని; ఆ+దెసన్‌= ఆ పాండవులవైపున; కరకర్షణుండు= ఆ పేరుగలవాడు; రయంబు= త్వర; ఎసంగంగన్‌= అతిశయింపగా; 
ఆ+ఇద్దజిన్‌= ఆ కృప చేకితానులను; తమ= తమ యొక్క; రథములపైన్‌= తేరులలో; గ్రద్దనన్‌= త్వరితంగా; ఇడుకొని= 
ఉంచుకొని; తొలంగంగాన్‌= యుద్దభూమినుండి తొలగేటట్టుగా; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: ఓ ధృతరా(ష్రా! మనవైపున సుబలుడి కొడుకు, ఆ వైపున కరకర్షణుడు మూర్చచెంది నేల(వాలిన 
ఆ ఇద్దరినీ (కృపాచార్య చేకితానులను) వారి వారి రథాలలోఉంచుకొని తొలగిపోయారు. 


వ. చేదిపతి యగు ధృష్టకేతుండు భూరిశ్రవసునిం దొంబదితూపుల నేపారి యేసిన నొచ్చి కోపించి యా 
సోమదత్తతనయుండు. 44 


ప్రతిపదార్థం: చేదిపతి+అగు= చేది దేశానికి రాజైన; ధృష్టకేతుండు= ధృష్టకేతుడనేవాడు; భూరి శ్రవసునిన్‌= భూరి శ్రవసుడిని; 
తొంబది తూపులన్‌= తొంభై బాణాలతో; ఏపారి= విజృంభించి; ఏసినన్‌= కొట్టగా; నొచ్చి= బాధపడి; కోపించి; ఆ+సోమదత్త 
తనయుండు= సోమదత్తుని కొడుకు- ఆ భూరిశ్రవుడు. 


తాత్సర్యం: చేది దేశరాజు ధృష్టకేతుడు, విజృంభించి తొంభై బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ భూరిశ్రవసుడు 
బాధపడి కోపంతో- 


క. నానాస్తంబుల హయముల । మేనులు దునియలుగ. జేసి మెయి నారసముల్‌ 
వే నాటించిన నతండు శ । తానీకుని రథముపైకి నరిగెం బెలుచన్‌ 45 


ప్రతిపదార్థం: నానా+అ(స్తంబులన్‌= పలు విధాలైన బాణాలతో; హయముల= గుర్రాలయొక్క; మేనులు= శరీరాలు; 
తునియలు+కన్‌= తునుకలుగా; చేసి; మెయిన్‌= చేదిరాజు శరీరంపైన; నారసముల్‌= బాణాలను; వే నాటించినన్‌= వేగంగా 
గ్రుచ్చుకొనేటట్లు చేయగా; అతండు= ఆ ధృష్టకేతువు; శతానీకుని; రథముపైకిన్‌; పెలుచన్‌= శీఘ్రంగా; అరిగెన్‌= పోయాడు. 


తాత్సర్యం: ఆ భూరిశ్రవసుడు పలు బాణాలు ప్రయోగించి ధృష్టకేతుడి గుర్రాలను తునుకలు చేశాడు. అతడి 
శరీరంలో బాగా గుచ్చుకొనేటట్టుగా బాణాలు వేశాడు. అతడు తట్టుకోలేక శీఘ్రంగా శతానీకుడి రథం మీదికి 
పోయాడు. 


వ. దుశ్మాసనవికర్ణచిత్రసేనులతో సుభద్రాసూనునకు మహాయుద్ధం బయ్యె నందు వారలనందటి నా సంక్రందన 
పాత్రుండు విరథులం జేసి వృకోదరువచనంబులు దలంచి యలంచుచుండెం గాని సమయింప( డయ్యె నట్టి 
సమయంబున శాంతనవుండు వారిం గైకొని యనేక రాజరథికులతోడం గూడ నన్నరనంద నుపై నురవడించిన 
నాభూపతులు పలువురు ప్రాఢులగుటయు నయ్యభిమన్యుం డొక్కరుండు బాలుండు నగుటయుం జూచి 
సవ్యసాచి శౌరితో ని ట్లనియె. 46 


ప్రతిపదార్థం: దుశ్చాసన వికర్ల చిత్రసేనులతోన్‌; సుభద్రాసుతునకున్‌= సుభద్రకొడుకు అభిమన్యుడికి; మహాయుద్దంబు= గొప్ప 
యుద్దము; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; వారలన్‌+అందణన్‌= ఆ ముగ్గురిని; ఆ సం(క్రందన పౌత్రుండు= 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంద్రునికి మనుమడైన అభిమన్యుడు; విరథులన్‌= రథాలులేనివారిగా; చేసి; వృకోదరు వచనంబులు= భీముడి మాటలు; తలంచి= 
స్మరించి; అలంచుచుండెన్‌+కాని= కష్టపెట్టాడే కాని; సమయింపండు+అయ్యెన్‌= చంపలేదు; అట్టి సమయంబునన్‌= ఆ 
సమయంలో; శాంతనవుండు= భీష్ముడు; వారిన్‌= ఆ దుశ్ళాసనాదులను; కైకొని= (గ్రహించి (చూచి); అనేక రాజరథికుల 
తోడన్‌+కూడన్‌= ఎంతో మంది రాజులతోను; రథికులతోను కూడా; ఆ+నరనందనుపైన్‌= అర్జునుని కొడుకైన ఆ అభిమన్యుడి 
మీదికి; ఉరవడించినన్‌= యుద్దానికి తొందరపడగా; ఆ భూపతులు= కౌరవసేనలోని ఆ రాజులు; పలువురు= చాలమంది; 
ప్రౌఢులు= నిపుణులు; అగుటయున్‌; ఆ+అభిమన్యుండు= ఆ అభిమన్యుడు; ఒక్కరుండు= ఒంటరివాడు; బాలుండున్‌= పిల్లవాడు; 
అగుటయున్‌; చూచి; సవ్యసాచి= అర్జునుడు; శౌరితోన్‌= కృష్ణునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు- వీరికి, అభిమన్యుడికి ఘోరంగా యుద్దం జరిగింది. ఆ 
యుద్దంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాలను ధ్వంసం చేశాడు. భీముడు దుళ్ళాసనుడి రొమ్మువీల్చి రక్తాన్ని 
తాగుతానని శపథంచేశాడు గదా! అది జ్ఞాపకానికి రాగా నే అతడు వాళ్ళను బాధపెట్టాడేగానీ చంపలేదు. లేకుంటే 
చంపేవాడే. అప్పుడు భీష్ముడు దుళ్ళాసనాదుల దుస్థితిని గమనించి పలువురు రథికులైన రాజులు, వెంటరాగా 
అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. కౌరవసైన్యంలోని పలువురు రాజులు యుద్దంలో ఆరితేరినవారు కావటాన్నీ, 
అభిమన్యుడు ఒంటరివాడు, అర్భకుడు కావటాన్నీ చూచి, అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అంటున్నాడు. 
విశేషం: వృకోదరుడు= తోడేలుపొట్టవంటి పొట్టగలవాడు (భీముడు); సవ్యసాచి= రెండుచేతులతో బాణాలు వేసేవాడు 
(అర్జునుడు). 
క ఉక్కుమిగిలి జగతీశులు । పెక్కంద్రు రయంబు మెజయ బభీష్మసహితులై 

యొక్కటం దోతెంచెద రా । దిక్కున బోనిమ్ము రథము. దీవ్రస్సురణన్‌. 47 
ప్రతిపదార్థం: పెక్కండ్రు= పలువురు; జగతీ+ఈశులు; భూభర్తలు= రాజులు; రయంబు= వేగము; మెజయన్‌= 
అతిశయింపగా; ఉక్కు= శౌర్యము; మిగిలి= అతిశయించి; భీష్మ సహితులు+ఐ= భీష్మునితో కూడినవారై; ఒక్కటన్‌= ఒకే 
సమయంలో; తోతెంచెదరు= వస్తున్నారు; తీవ్రస్ఫురణన్‌= అధికమైన కదలికతో; ఆ దిక్కునకున్‌= ఆ వైపునకు; రథమున్‌; 
పోనిమ్ము= తోలుము. 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! చాలా మంది కౌరవరాజులు శౌర్యాతిశయంతో, వేగంగా, భీష్ముడితో కలిసి ఒక్కుమ్మడిగా 
వస్తున్నారు. ఆ గుంపున్నచోటికి మన రథాన్ని శీఘ్రంగా పోనిమ్ము” అని. 
వ. అని వారలవలను సూప నచ్యుతుండట్ల చేయం ద్రిగర్రపతి దనమొనలకుం దలకడచి కవ్వడి 

మార్కొనుటయు నతండు. 48 
ప్రతిపదార్థం: అని; వారలవలను= ఆ కౌరవసైన్యముండే దిక్కును; చూపన్‌= చూపగా; అచ్యుతుండు= కృష్ణుడు; అట్టు+అ= 
అర్జునుడు చెప్పిన విధంగా; చేయన్‌= తేరును పోనివ్వగా; కవ్వడిన్‌= అర్జునుడిని; (త్రిగర్తపతి= (త్రిగర్త దేశంరాజు; తన 
మొనలకున్‌= తనయొక్క సైన్యాలకు; తలకడచి= ముందు భాగమును చేరుకొని; మార్కొనుటయున్‌= ఎదుర్కొనటంతో; 
అతండు= ఆ అర్జునుడు. 
తాత్పర్యం: కృష్ణుడు అర్జునుడు చెప్పిన విధంగా అభిమన్యుడిమీదికి ఉరుకుతున్న కౌరవసైన్యంవైపు రథాన్ని 
పోనిచ్చాడు. అప్పుడు (త్రిగర్తపతి తన సైన్యానికి ముందుగా నిలిచి, అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అర్జునుడు 
క. మీవీటికెల్ల మేటివి । నీ విట్లు గడంగి తిచట నిక్క్మను పోరం 

గావలయు. జుమీ యనుచు శ । రావృతు( గావించె సూతహయసహితముగాన్‌. 49 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: మీ వీటికిన్‌= మీదండునకు; ఎల్లన్‌= అంతటికి; నీవు= సుశర్మవను నీవు; మేటివి= మొనగాడవు; ఇట్టు= ఈ 

విధంగా; ఇచ్చటన్‌= ఈ చోటులో; కడంగితి(వి)= యుద్దానికి దిగావు; నిక్కము+అ= నిజంగా; పోరంగావలయున్‌+చుమీ!= 

యుద్దం చేయవలెను సుమా!; అనుచున్‌= అని చెప్పుచూ; సూతహయసహితము+కాన్‌= సారథి, గుర్రాలతో కూడునట్టుగా; 
శర+ఆవృతున్‌= బాణాలతో కప్పబడ్డవాణ్ణిగా; కావించెన్‌= చేశాడు. 

తాత్సర్యం: 'ఓ సుశర్మా! నీవు మీ దండులోకెల్లా చాలా మొనగాడివి. ఇక్కడ ఇప్పుడు నాతో యుద్దానికి దిగావు. 

నిజంగా, యుద్దం చేయవలసిందే సుమా!” అంటూ సుశర్మను, ఆయన సారథిని, గుర్రాలను అర్జునుడు బాణాలతో 

కప్పివేశాడు. 

వ. _ అట్టియెడం గౌరవసైన్యంబు గాండీవిపై నొక్క పెట్ట యడరినం బాండవబలంబు లతనికిం దలకడచి 
తలపడిన సందండికయ్యం బయ్యె నా సంక్రందననందనుండు రాజులగములకుంగవిసి కేతనంబులు 
నటికియు, సారథిర థికరథ్యంబులప్రాణంబులు వెలికియు నాతపత్రచామరంబులు పొడిసేసియు. 
జాపంబులు రూపటి(జేసియు(, వర్మంబులు వ్రచ్చియు, మర్మంబుల మార్గణంబులు గ్రుచ్చియు, 
నర్వాంగంబులు నొంచియు( దలలు ద్రుంచియు, విహరించుచుండ నపరాషహ్టాంబయ్యె. 
ద్రిగర్తనాథుండు వెండియుం బేర్చి యెదిర్షిన. 50 

ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కౌరవసైన్యంబు= దుర్యోధనునిసేన; గాండీవిపైన్‌= అర్జునుడిపైన; ఒక్క పెట్ట= 
ఒక్కసారిగా; అడరినన్‌= విజృంభించగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; అతనికిన్‌= ఆ అర్జునుడికి; తలకడచి= ముందు 
భాగంలోచేరి; తలపడినన్‌= ఎదుర్కొనగా; సందడికయ్యంబు= సంకులసమరము; అయ్యెన్‌= జరిగింది; ఆ సంక్రందననందనుండు= 
ఇంద్రుడి కొడుకు- అర్జునుడు; రాజులగములకున్‌= దొరలగుంపును; కవిసి= ఎదుర్కొని; కేతనంబులు= టెక్కాలు; నజికియున్‌= 
తెగగొట్టి; సారథి రథిక రథ్యంబుల= రథంతోలేవాడియొక్క, రథంలోనుండి యుద్దం చేసేవారియొక్క, రథానికి కట్టి ఉండే 
గురాలయొక్క; ప్రాణంబులన్‌= ప్రాణాలను; పెణికియున్‌= పోగొట్టి; ఆతప(త్ర చామరంబులు= గొడుగులను, చామరాలను; 
పొడి+చేసియున్‌= నుగ్గుచేసి; చాపంబులు= విండ్లను; రూపు+అజన్‌+చేసియున్‌= రూపుమాపి; వర్మంబులు= కవచాలు; 
వ్రచ్చియున్‌= చీల్చి; మర్మంబులన్‌= ఆయువుపట్టులందు; మార్గణంబులు= బాణాలు; గ్రుచ్చియున్‌= పొడిచి; సర్వ+అంగంబులు= 
అన్ని అవయవాలను; నొంచియున్‌= పీడించి; తలలు= తలలను; త్రుంచియున్‌= తుంచివేసి; విహరించుచుండన్‌= వీరవిహారం 
చేస్తూండగా; అపరాహ్హంబు+అయ్యెన్‌= అపరాహ్హకాలము అయింది; (త్రిగర్తనాథుండు= త్రిగర్తదేశపురాజు; వెండియున్‌= మరల; 
పేర్చి= విజృంభించి; ఎదిర్చినన్‌= ఎదుర్కొనగా. 
తాత్పర్యం: అప్పుడు కౌరవ సైన్యం ఒక్కుమ్మడిగా అర్జునుడిమీదికి వచ్చింది. పాండవుల సేనకూడా అర్జునుడికి 
ముందుగా నిలబడి యుద్దానికి సన్నద్దం అయింది. అప్పుడు ఆ రెండుసేనలకు దొమ్మి యుద్దం జరిగింది. 
అప్పుడు అర్జునుడు ఎదిరిపక్షంలోని వారి కేతనాలను తెగగొట్టి, రథికుల సారథుల, గుర్రాల ప్రాణాలను తీశాడు. 
గొడుగులను, చామరాలను నుగ్గుచేశాడు. చాపాలను రూపం లేకుండా చేశాడు. కవచాలను (బ్రద్దలుకొట్టాడు. 
ఆయువుపట్టులలో బాణాలు (గుచ్చాడు. శత్రువుల అవయవా లన్నింటికీ బాధ కలిగించాడు. శత్రువుల తలలు 
త్రుంచాడు. ఈ విధంగా అర్షునుడు స్వైరవిహారం చేస్తూండగా మధ్యాహ్నకాలమైనది. అయినా (త్రిగర్తాధిపతి 
కవిసి ఎదుర్కొన్నాడు. 


విశేషం: గాండీవి= గాండీవమనే విల్లు ముఖ్యమైన ఆయుధంగా గలవాడు (అర్జునుడు) 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


సందడి కయ్యంబు= సంకుల సమరం. ఇరుపక్షాలవారు కలసిపోయి, ఒకరునొకరు భుజాలు ఒరిసికొంటూ ఎవ డే పక్షంవాడో 
తెలియకుండా యుద్దంచేయటం. 
అపరాహ్హంబు= (ప్రాత, స్పంగమ, మధ్యాహ్న, అపరాహ్హ్హ సాయాహ్నములని పగటిని అయిదు భాగాలు చేస్తే అందులో 
నాలుగవ భాగం అపరాహ్హం. 
తే. అతని రథరక్షకులు శక్రసుతుని మీ(6ద(। గడ(గి ముప్పదియిద్దబు గవియుటయును 
నవ్వి యటువదినాలుగు నారసముల । నక్కిరీటి యా రథికుల నవని గూల్దె. 51 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ త్రిగర్తరాజు సుశర్మయొక్క; రథరక్షకులు= తేరును రక్షించే వీరులు; ముప్పది+ఇద్దణున్‌= ముప్పై 
రెండుమంది; కడ(గి= పూనుకొని; శక్రసుతుని మీందన్‌= ఇంద్రపుత్రుడైన అర్జునుడి మీద; కవియుటయును= ఎగబడగా; ఆ+కిరీటి= 
ఆ అర్జునుడు; నవ్వి= ఎగతాళిచేసి; అణువదినాలుగు= అరవైనాలుగు; నారసములన్‌= బాణాలతో; ఆ రథికులన్‌= తనపై కవిసిన 
ఆ రథికులను; అవనిన్‌= నేలమీద; కూల్చెన్‌= పడ(ద్రోశాడు. 


తాత్పర్యం: త్రిగర్తాధీశుడు సుశర్మయొక్క రథ రక్షకులు ముప్పై ఇద్దరు ప్రయత్నంతో అర్జునుడిమీదికి ఎగబడ్డారు. 
అర్జునుడు ఎగతాళిగా నవ్వి, వారినందరిని, అరవైనాల్లు బాణాలతో కొట్టి నేలపడద్రోశాడు. 


క _ ఇలంబడిన సహచరులం గని | యలిగి సుశర్ముండు దాశె నర్దును నతనిం 
దలకడచి శిఖండిప్రభృ । తులు నిగిడిరి వారిమీ(ద ద్రుపదజ్ఞాతుల్‌. 52 


ప్రతిపదార్థం: సుశర్ముండు= త్రిగర్తాధిపతి సుశర్మ; ఇలన్‌= నేలమీద; పడిన= పడినట్టి; సహచరులన్‌= తనతో కలిసి యుద్దంచేసే 

రథికులను; కని= చూచి; అలిగి= కోపించి; అర్జునున్‌= అర్జునుడిని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు; అతనిన్‌= ఆ అర్జునుడిని; తలకడచి= 

ముందుభాగానికి వచ్చి; ద్రుపదజ్ఞాతుల్‌= (ద్రుపదుడి దాయాదులు; శిఖండి ప్రభృతులు= ధృష్టద్యుమ్నుడి అన్న శిఖండి మున్నగువారు; 
వారిమీ(దన్‌= సుశర్మ మొదలైనవారిమోద; నిగిడిరి= కమ్ముకొన్నారు. 

తాత్పర్యం: సుశర్మ నేలవాలిన తనతోడి విలుకాండ్రను చూచాడు. చాలా కోపంవచ్చి, అర్జునుడి మీదికి ఎగబడ్డాడు. 

అర్జునుడి సేనకు ముందుగా శిఖండి మొదలుగా గల ద్రుపద మహారాజు జ్ఞాతులు సుశర్మ మొదలైన వారిని 

'క్రమ్ముకొన్నారు. 

వ. ధనంజయుండును దనకు దుర్యోధన సైంధవు లగ్గంబై యున్నను గ్రేగంటం జూచుచు గాంగేయుపై నడరె 
నప్పుడు దన్ను దొడరవచ్చు శల్యునాదరింపక ధర్మతనయుం డనిలతనయమాద్రీతనయసహితుం డై 
పార్టునకు బాసట యై భీష్మునిదెసకు నడరె నిట్లు పాండవ పంచకంబుతో( బెనంగు శాంతనవుం 
గనుంగొని కురుపతియును సింధురాజును బరవసంబు సేసి యప్పాండవేయులం దా(కిన. 53 


ప్రతిపదార్థం: ధనంజయుండునున్‌= అర్జ్హునుడుకూడా; తనకున్‌= అర్జునుడికి; దుర్యోధన సైంధవులు= దుర్యోధనుడు, 
సైంధవుడును; అగ్గంబు+ఐ+ఉన్నన్‌= అధీనమై ఉన్నా; (క్రేగంటన్‌= కోరచూపుతో; చూచుచున్‌= చూస్తూ; గాంగేయుపైన్‌= 
భీష్ముడిపైన; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; తన్నున్‌= తనను; తొడరన్‌ 
వచ్చు= ఢీకొనడానికి వచ్చే; శల్యున్‌= శల్యుడిని; ఆదరింపక= లెక్కజేయక; అనిలతనయ మాద్రీతనయ సహితుండు+ఐ= భీముడు, 
నకుల సహదేవులు- వీరితోకూడినవాడై; పార్టునకున్‌= అర్జునుడికి; బాసట+ఐ= సహాయుడై; భీష్ముని దెసకున్‌= భీష్ముడుండే 
వైపునకు; అడరెన్‌= కదిలాడు; ఇట్టు= ఈ మాదిరి; పాండవ పంచకంబుతోన్‌= పంచపాండవులతో; పెనంగు= యుద్దంచేసే; 


భీష్మపర్వము అ తృతీయాశ్వాసము 315 


శాంతనవున్‌= శంతను మహారాజు కొడుకు భీషు శేతే కనుంగొని= చూచి; కురుపతియును= దుర్యోధనుడున్నూ; సింధురాజును= 
సైంధవుడున్నూ; బరవసంబు+చేసి= ధైర్యం వహించి; ఆ+పాండవేయులన్‌= ఆ పాండవులను; తాశినన్‌= మార్కొనగా. 


తాత్పర్యం: అర్జునుడు తనకు దుర్యోధనసైంధవులు అధీనులైనప్పటికీ క్రీగంటితో చూస్తూ, భీష్ముడిపైకి యుద్దానికి 
వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడు తనమీదికి వస్తున్నప్పటికి లెక్కచేయకుండా, భీముడు, నకులుడు, సహదేవుడు 
వీరితో కలిసి అర్జునుడికి అండగా ఉండటానికి భీష్ముడున్నచోటికి వెళ్ళాడు. ఇంతలో దుర్యోధనుడు, సైంధవుడు 
పాండవులతో భీష్ముడు యుద్దంచేస్తూండడం చూచి ఆ పాండవులను ధైర్యంతో ఎదుర్కొన్నారు. 


క శలశల్యచిత్రసేనులు | బలియుండగు కృపుని( గూడి పాండుకుమారా 
వలిమీ(ద( గవిసి వాల । మ్ములు గురిసి రతండు సూచి మోదం బందన్‌. 54 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; చూచి= చూచి; మోదంబు+అందన్‌= సంతోషపడగా; శలశల్యచిత్రసేనులు= శలుడు, 
శల్యుడు, చిత్రసేనుడు అనేవారు; బలియుండు+అగు= బలవంతుడైన; కృపునిన్‌+కూడి= కృపాచార్యుడితో కలిసి; వాలు+అమ్ములు= 
పదునుగల బాణాలను; పాండుకుమార+ఆవలిమీ(దన్‌= పాండవుల సమూహంమీద; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: భీష్ముడు సంతోషం చెందేటట్టుగా శల శల్యచిత్రసేనులు బలవంతుడైన కృపుడితోకూడి, పాండవులమీద 


పదునైన బాణాలు కురిపించారు. 


వ. తదవసరంబున శిఖండి దేవవ్రతున కెదిర్షిన నొండు సేయ నొల్లమి నాతండు కోదండంబు దుండంబులు సేసి 
పిటుసనజేయుటయు(బాండవాగ్రజుండు వాని ప్రతిజ్ఞావచనంబులెత్తి చెప్పి మొగమోడక యదవల్దినం బురికొని 
యప్పాంచాలపతిసూనుండు సురనదీసూను మార్కొనుటయు మద్రనాథుం డెడసొచ్చి మహానలాస్త్రంబు 
ప్రయోగించిన దానికిం దలంకక వారించి వా(డును వారుణాస్తం బేసిన నతండు తతతిహతి గావించె; 
గాంగేయుండును ధర్మతనయు కేతుచాపదండంబులు ద్రుంచి యార్షినం బేర్ణి భీముండు గదగొని రథంబు 
డిగ్గి రారాజుపయిం గవియుటయు. దత్సమయంబునం దలమిగిలి జయద్రథుండు రౌద్రం బెసంగ వేగంబు 
మెటిసి మెటుంగుటమ్ము లేనూ అతనిపై నడరింప నతండు సరకుసేయక శరంబులు గదజడియుచుం గదిసి 
యమ్మారుతి సింధురాజ హయంబులం జదియ మోందిన నా సైంధవుండు. 55 


ప్రతిపదార్థం: తద్‌+ అవసరంబునన్‌= ఆ సమయంలో; శిఖండి; దేవవ్రతునకున్‌= భీష్ముడిని; ఎదిర్చినన్‌= ఎదుర్కోగా; ఆతండు= 
ఆ భీష్ముడు; ఒండు+చేయన్‌+ఒల్లక= ఏదీ చేయడానికి ఇష్టపడక (చంపడానికి ఇష్టంలేక); కోదండంబు= వాని వింటిని; 
తుండంబులు= ముక్కలుగా; చేసి= కావించి; పిణు+చనన్‌= వెనక్కు మళ్ళి వెళ్ళేటట్టుగా; చేయుటయున్‌= చేయగా; 
పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; వాని= ఆ శిఖండియొక్క; (ప్రతిజ్ఞావచనంబులు= బాసలను; ఎత్తిచెప్పి= జ్ఞాపకంచేసి; 
మొగమోడక= దాక్షిణ్యంలేకుండా; అదల్ఫినన్‌= గద్దించగా; పురికొని= ఉత్సహించి; ఆ+పాంచాలపతిసుతుండు= ఆ పాంచాల 
మహారాజు యొక్క కుమారుడు- శిఖండి; సురనదీసూతున్‌= గంగానదికొడుకు భీష్ముడిని; మార్కొనుటయున్‌= ఎదిరించగా; 
మ(ద్రనాథుండు= మద్రదేశానికి రాజు- శల్యుడు; ఎడ+చొచ్చి= సందులో చేరి; మహానల+అ(స్త్రంబున్‌= గొప్పదైన ఆగ్నేయా స్రాన్ని; 
ప్రయోగించినన్‌= వేయగా; దానికిన్‌= ఆ ఆగ్నేయా స్రానికి; తలంకక= జంకక; వాండును= ఆ శిఖండి; వారుణా(స్రంబు+ఏసినన్‌= 
వారుణాస్రాన్ని ప్రయోగించగా; అతండు= ఆ శల్యుడు; తద్‌+ప్రతిహతిన్‌= దాని నాశమును; కావించెన్‌= చేశాడు; గాంగేయుండును= 
భీష్ముడు కూడా; ధర్మతనయు= ధర్మరాజుయొక్క; కేతుచాపదండంబులు= పతాకంయొక్క, వింటియొక్క, కర్రలను; (త్రుంచి= 
తునుకలుచేసి; ఆర్చినన్‌= గర్జించగా; భీముండు; పేర్చి= అతిశయించి; గదన్‌=+కొని= గదాయుధాన్ని తీసికొని; రథంబున్‌+డిగ్గి= 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


తేరునుండి దిగి; రారాజుపయిన్‌= దుర్యోధనుడి మీదికి; కవియుటయున్‌= ఎగబడగా; తద్‌+సమయంబునన్‌= ఆ సమయంలో; 
తలమిగిలి= సేనకు ముందువైపు వచ్చి; జయ(ద్రభుండు= సైంధవుడు; రౌద్రంబు+ఎసంగన్‌= రౌద్రరసం ఎక్కువకాగా; వేగంబు= 
త్వర; మెటసి= (ప్రకాశింపజేసి; మెణుంగు+అమ్ములు= తళతళలాడే బాణాలను; ఏనూణు= అయిదు వందలను; అతనిపైన్‌= 
ఆ భీముడి మీద; అడరింపన్‌= వేయగా; అతండు= ఆ భీముడు; శరంబులు= బాణాలను; సరకు+చేయక= లెక్క పెట్టక; గద= 
గదను; జడియించుచున్‌= ఆడించుతూ; కదిసి= దగ్గరకువచ్చి; ఆ+మారుతి= ఆ భీముడు; సింధురాజ హయంబులన్‌= సైంధవుడి 
గుర్రాలను; చదియన్‌+మోందినన్‌= నలిగేటట్టు కొట్టగా; ఆ సైంధవుండు= ఆ సింధుదేశపురాజు, 


తాత్సర్యం: ఆ సమయాన శిఖండి భీష్ముణ్ణి ఎదుర్కొన్నాడు. అతడు వాడిని ఏమీచేయక, అతడి వింటిని 
తునాతునకలుచేసి వాడు తిరిగిపోయేటట్లు చేశాడు. అప్పుడు ధర్మరాజు అతడు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకంచేస్తూ 
శిఖండిని మొగమాటపడకుండా చీవాట్లు పెట్టాడు. శిఖండి ఉత్సాహం తెచ్చుకొని మళ్లా భీష్ముడితో తలపడ్డాడు. 
ఈ సందడిలో మద్రదేశాధిపతి శల్యుడు దూరి గొప్ప ఆగ్నేయా[స్తాన్ని శిఖండిమీద ప్రయోగించాడు. దానికి 
కదలకుండా నిలబడి, శిఖండి వారుణా'స్తాన్ని వేశాడు. శల్యుడు దానిని పాడుచేశాడు, భీష్ముడు ధర్మరాజు 
పతాకదండాన్ని వింటి బద్దను ఒక దెబ్బతో విరిచేశాడు, పెనుబొబ్బలు పెట్టాడు. భీముడు ఆవేశంతో గదను 
పట్టుకొని, రథాన్నుండి దిగి, దుర్యోధనుడికి మీదికి ఉరికాడు. అప్పుడు జయ।ద్రథుడు సేనకు ముందుభాగానికి 
వచ్చి, ఐదువందలు వాడిబాణాలను భీముడి మీద గుప్పించాడు. భీముడు ఆ బాణాలను లెక్కచేయకుండా 
గదను ఆడిస్తూ, దగ్గరకు వచ్చి సైంధవుడి గుర్రాలను ఎముకలు నలిగేటట్టు బాదాడు. ఆ సైంధవుడు- (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: దేవవ్రతుడు= దేవుడివలె (వ్రతము, స్టిరత్వమైన ప్రతిజ్ఞ కలవాడు. భీష్ముడు, 
శ్లో॥ చిత్రాంగదం తతో రాజ్యే స్థాపయానూస వీర్యవాన్‌ । 
స్వయం నకృతవాన్‌రాజ్యం, తస్మాద్దేనవ్రతో2౭భనత్‌॥ (దేవీ భాగవతే 1-20-16) 
చిత్రాంగదుడిని పట్టాభిషిక్తుడిగా చేసి ఈ వీరుడు రాజ్యాన్ని పాలించలేదు. అందుచేత దేవవ్రతుడైనాడు. 


క  ఉక్కజి యొండొకని రథం । బెక్కుటయున్‌ దొరలు దెరలి యేడ్తెటి సెడి రా 
దిక్కు ప్రజ విచ్చెనప్పుడు । గ్రక్కున బతి భీము మీ(ద( గవిసెం బెలుచన్‌. 56 


ప్రతిపదార్థం: ఉక్కు+అటి= శౌర్యాన్ని కోలుపోయి (సైంధవుడు); ఒండు+ఒకని= మరియొకని యొక్క; రథంబు= తేరును; 
ఎక్కుటయున్‌= ఎక్కగా; దొరలున్‌= రాజులు; తెరలి= తొలగిపోయి; ఏడ్తెణ= పరాక్రమమును; చెడిరి= కోల్పోయిరి; ఆ దిక్కు 
ప్రజ= ఆ వైపున ఉండే జనము; విచ్చెన్‌= చీలిపోయింది; అప్పుడు= ఆ సమయంలో; పతి= కౌరవ భర్తఅయిన దుర్యోధనుడు; 
భీముమీ6దన్‌= భీముడి మీదికి; పెలుచన్‌= కోపంతో; కవిసెన్‌= దుమికాడు. 


తాత్సర్యం: సైంధవుడు తన రథం కూలిపోగా, మరొకడి రథం ఎక్కాడు. యుద్దమాడే రాజులందరూ తోడుగా 
శౌర్యం కోల్పోయారు. వారి వైపున ఉండే సైనికులంతా చెల్లాచెదరైపోయారు. అప్పుడు దుర్యోధనుడు భీముడి 
మీద దాడి చేశాడు. 


క ఎడంజోొచ్చి చిత్రసేను(డు | వడముడిపై నేయ నతడు వైచెం గోపం 
బడర6గ గద నది యుగ్రపు(। బిడుగు క్రియన్‌ మెజసి పబిచె బిట్టుగ( జదలన్‌. 57 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: చిత్రసేనుండు= ఆ పేరుగల కౌరవపక్షంయోధుడు; ఎడన్‌= మధ్యలో; చొచ్చి= (ప్రవేశించి; వడముడిపైన్‌= 
(విరోధులకు పరితాపం కలిగించే) భీముడిని; ఏయన్‌= బాణాలతో కొట్టగా; అతండు= ఆ భీముడు; కోపంబు= (క్రోధం; అడరంగన్‌= 
అధికంకాగా; గదన్‌= తన గదాయుధాన్ని; వైచెన్‌= విసిరివేశాడు; అది= ఆ గదాయుధం; ఉగ్రపున్‌= భయంకరమైన; పిడుగు 
క్రియన్‌= పిడుగు మాదిరి; చదలన్‌= ఆకాశంలో; మెజసి= వెలుగుతూ; బిట్టుగన్‌= వేగంగా; పజచెన్‌= పరుగెత్తి వచ్చింది. 
తాత్సర్యం: చిత్రసేనుడు మధ్యలో వచ్చి భీముడిని బాణాలతో కొట్టాడు. భీముడు ఉగ్రుడై తన గదను 
విసరివేశాడు. అది పిడుగు చందంగా జాజ్వల్యమానంగా ఆకాశంలో వెలుగుతూ, గొప్ప వేగంతో వచ్చింది. 


తే. అట్లు వచ్చునాగద( గని యచటి యోధు । లలికి తమతమమీందన యడరు ననియు 
దలంచి యొదింగిరి రారాజు. దలంప రైరి; | ప్రాణభయ మెట్టివారి. గీడ్పయుపకున్నె? 58 


ప్రతిపదార్థం: అచటి యోధులు= ఆ యుద్ధభూమిలో ఉండే వీరులు; అట్టు వచ్చు= ఆ విధంగా వెలుగుతూ వచ్చుచున్న; ఆ 
గదన్‌= భీముని ఆ గదాయుధాన్ని; కని= చూచి; అలికి= భయపడి; తమ తమ మీదన్‌= తమ తమ మీదనే; అడరున్‌+అనియున్‌= 
పడును అని కూడా; తలంచి= ఎంచి; ఒదింగిరి= దాగికొన్నారు; రారాజున్‌= దుర్యోధనుడిని గురించి; తల(పరు+ఐరి= తలచనైనా 
తలచలేదు; ఎట్టివారిన్‌= ఎంతటి ధీరులనైనప్పటికీ; ప్రాణభయము= (ప్రాణాలు పోతాయేమో అనే భయం; కీడ్సణుపక+ఉన్నె?= 
తక్కువ వారిగా చేయకుండా ఉంటుందా? 

తాత్పర్యం: యుద్ధరంగంలో ఉండే వీరులంతా సెగలు పొగలతో వస్తూన్న భీముడు విసరివేసిన గదను చూచారు. 
ఎవరికివారు ఆ గద తమ మీదపడుతుందనే. తమ తమ ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నం చేశారేగాని, దుర్యోధనుడి 
సంగతి ఎవడూ పట్టించుకోలేదు. ప్రాణభయం ఎంత గొప్పవారికి కూడా తక్కువతనాన్ని కలిగిస్తుంది కదా! 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. అడిదము. బలుకయునుం గొని । చిడిముడి వడ కపుడు చిత్రసేనుం డుటికం 

బుడమికి రధథహయసూతులం | బొడిపొడి గావించె. బవనపుత్తునిగదయున్‌. 59 
ప్రతిపదార్థం: చిత్రసేనుండు= ఆ చిత్రసేనుడనే రాజు; అపుడు= ఆ సమయంలో; చిడిముడి+పడక= తొట్రుపాటు లేకుండా; 
అడిదమున్‌= కత్తిని; పలుకయునున్‌= కేడెమును; కొని= పట్టుకొని; పుడమికిన్‌= నేలపైకి; ఉరికెన్‌= దూకాడు; పవన పుత్రుని 
గదయున్‌= వాయుదేవుని కొడుకైన భీమునియొక్క గదాయుధము; రథహయసూతులన్‌= రథాన్నీ, గుర్రాలను, సారథిని; పొడిపొడి= 
నుగ్గు నుగ్గుగా; కావించెన్‌= చేసింది. 
తాత్పర్యం: ఆ సమయంలో చిత్రసేనుడు తొట్రుపాటులేకుండా కత్తిని, కేదాన్ని పట్టుకొని నేలకు ఉరికాడు. అప్పుడు 
భీముడిగద చిత్రసేనుడి రథాన్ని, గుర్రాలను, సారథిని పిండిపిండిచేసింది. 


వ. ఇట్లు చిత్రసేనుండు విరథుం డైన వికర్ణుం డతనిం దనరథం బెక్కించుకొనిపోయె నట్టియెడ. 60 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చిత్రసేనుండు= చిత్రసేనుడనేవాడు; విరథుండు+ఐనన్‌= రథంలేనివాడుకాగా; వికర్ణుండు= 
కౌరవులలో ఒకడు; అతనిన్‌= ఆ చిత్రసేనుడిని; తన రథంబున్‌= తనయొక్క తేరులోనికి; ఎక్కించుకొనిపోయెన్‌= 
కూర్చోపెట్టుకొనిపోయాడు; అట్టి+ఎడన్‌= అట్టి సమయంలో. 

తాత్పర్యం: చిత్రసేనుడీవిధంగా రథంలేనివాడయ్యాడు. అప్పుడు వికర్ణుడు అతడిని తన రథంలోనికి ఎక్కించు 
కొనిపోయాడు. ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. గంగాపుత్రుండు పాండవాగ్రజుని యు । గ్యంబుల్‌ మహిం గూల్లి స 

ర్వాంగంబుల్‌ వెస నొంప నాతండు సము । ద్యత్రోధుండై శక్తి వై 

చెం గంపింపక త్రుంచె. దాత విభుండున్‌ । శీఘ్రంబ మాద్రీసుతో 

త్తుంగస్యందనమెక్క నొంచెను సరి । త్పూనుండు మాద్రేయులన్‌. 61 
ప్రతిపదార్థం: గంగాపుత్రుండు= గంగాదేవి యొక్క కుమారుడు- భీష్ముడు; పాండవ+అ(గ్రజుని= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజుయొక్క; యుగ్యంబుల్‌= తేరి గుర్రాలను; మహిన్‌= నేలమీద; కూల్చి= పడవేసి; సర్వ+అంగంబుల్‌= ఆ ధర్మరాజుయొక్క 
అన్ని అవయవాలను; వెసన్‌= వేగంతో; నొంపన్‌= బాధింపగా; ఆత(డు= ఆ ధర్మరాజు; సముద్యత్‌+(క్రోధుండు+ఐ= పుట్టుతున్న 
కోపం కలవాడై; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= విసరినాడు; తాత= తాతయైన భీష్ముడు; కంపింపక= చలనంలేకుండా; 
త్రుంచెన్‌= ఆ శక్తి ఆయుధాన్ని తుంచివేసినాడు; విభుండున్‌= ప్రభువైన ధర్మరాజు; శీఘ్రంబ= వేగంగా; మాద్రీసుత+ఉత్తుంగ 
స్యందనము= మాద్రికొడుకులైన నకుల సహదేవులయొక్క ఎత్తైన రథాన్ని; ఎక్కన్‌= ఎక్కగా; సరిత్‌+సూనుండు= గంగానది 
కుమారుడు- భీష్ముడు; మాద్రేయులన్‌= నకుల సహదేవులను; నొంచెను= బాధించాడు. 
తాత్పర్యం: భీషు డు, ధర్మరాజు గుర్రాలను నేలకూల్చాడు. అతని కరచరణాదులైన అవయవాలన్నింటికీ నొప్పికలిగించాడు. 
ధర్మరాజు కోపం రెచ్చిపోవగా భీష్ముడి మీదికి శక్తిని ప్రయోగించాడు. భీష్ముడు నిబ్బరంగా నిలబడి దాన్ని కూల్చివేశాడు. 
దానితో ధర్మరాజు గబగబా వెళ్ళి నకుల సహదేవులున్న రథంలోకి ఎక్కాడు. ఆ మాద్రీపుత్రులను కూడా భీష్ముడు 
బాణప్రయోగంతో బాగా లొంగదీశాడు. 


క తమ్ముల నొంచిన నగ్రజు(। డుమ్మలికముతోడ బరయునుత్సాహమునం 

ద మృందఅం బురికొలుప6గ । నమ్మొన నృపు లెల్ల దాంకి రప్పుడు భీష్మున్‌. 62 
ప్రతిపదార్థం: తమ్ములన్‌= తమ్ముళ్ళెన నకుల సహదేవులను; నొంచినన్‌= బాధించగా; అ(గ్రజుండు= అన్న అగు ధర్మజుడు; 
ఉమ్మలికముతోడన్‌= బాధతో; బెరయు= కలుగు; ఉత్సాహమునన్‌= ఉత్సాహంతో; అప్పుడు= ఆ సమయంలో; ఆ+మొనన్‌= 
ఆ సైన్యంలో; నృపులు+ఎల్లన్‌= రాజులందరు; తమ్ము+అందజన్‌= తమర్షందరిని; పురి కొలుపంగన్‌= కవ్వించగా; భీష్మున్‌= 
భీష్ముడిని; తాంకిరి= మార్కొనిరి. 
తాత్సర్యం: ధర్మరాజు తన సోదరులు నకుల సహదేవులను భీష్ముడు లొంగదీయడం చూచాడు. చాలా దుఃఖంతోను, 
కలిగిన ఉత్సాహంతోనూ, సైన్యంలోని రాజులందరినీ పురికొలుపగా వారందరూ భీష్ముడిని ఎదిరించారు. 


వ. ఇట్లు పలువురు ధరణీశు లురవడించినం బెక్కు మృగంబులు మార్మొనినం జెలంగు సింగంబుచందంబున 
నలిరే(గి సురనదీసూనుండు వెరవు గలవనపాలకుండు తాళఫలంబులు దిగద్రోచు చందంబున మెజుంగు 
లడరు వెడంద వాతియమ్ముల నమ్మహీశుల తలలు డొల్ల నేయుచు మండలచారి యై విహరించుచున్న 
వెటి(గుపడి పాండవులు సూచుచుండ శిఖండి కోదండపాండిత్యంబు మెజియుచుం గదిసిన. గ్రేడించి 
యతండు సృంజయసైన్యంబుపయిం దటిమి దైన్యంబు నొందించె నట్టిసమయంబున. 63 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పలువురు= చాలామంది; ధరణీ+ ఈశులు= రాజులు; ఉరవడించినన్‌= వేగిరపడగా; పెక్కు; 
మృగంబులు= జంతువులు; మార్కొనినన్‌= ఎదిరించగా; చెలంగు= విజృంభించు; సింగంబు చందంబునన్‌= సింహం మాదిరి; 
నలిరేం౧= ఎక్కువగా విజృంభించి; సురనదీసూనుండు= గంగాదేవియొక్క కుమారుడు- భీష్ముడు; వెరవుగల= ఉపాయము 
కలిగినట్టి; వనపాలకుండు= వనాన్ని రక్షించేవాడు; తాళఫలంబులు= తాటి పండ్లను; దిగన్‌= (క్రిందికి; (త్రోచుచందబునన్‌= తోసే 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 319 


మాదిరి; మెణుంగులు= తళ తళమనే కాంతులు; అడరు= అతిశయించ; వెడందవాతియమ్ములన్‌= వెడల్పయిన మొనలు గల 
బాణాలతో; ఆ+మహీ+-ఈశుల తలలు= ఆ రాజులయొక్కతలలు; డొల్లన్‌+ఏయుచున్‌= పడవేయుచు; మండలచారి+ఐ= 
రెండుకాళ్ళతో మండలాకారముగా చరించుచున్నవాడై; విహరించుచున్‌+ఉన్నన్‌= (క్రీడిస్తూ ఉండగా; పాండవులు= పాండురాజు 
కొడుకులు; వెజంగుపడి= ఆశ్చర్యపడి; చూచుచున్‌+ఉండన్‌= చూస్తుండగా; కోదండపాండిత్యంబు= ధనుర్విద్యా నైపుణ్యం; 
మెజయుచున్‌= ప్రకాశింపచేస్తూ; శిఖండి= శిఖండి; కదిసినన్‌= దగ్గరకు రాగా; క్రేడించి= అలక్ష్యంచేసి; అతండు= ఆ భీష్ముడు; 
సృంజయ సైన్యంబు పయిన్‌= సృంజయుడి సైన్యంమీదకు; తణీమి= వెంటబడి పరుగౌత్తించి; దైన్యంబున్‌+ఒందించెన్‌= 
దురవస్థపాలుచేశాడు; అట్టి సమయంబునన్‌. 


తాత్సర్యం: పలురకాలైన మృగాలు ఎదిరించగా విజృంభించి నిశ్చలంగా నిలిచే సింహం మాదిరి, పలువురు 
రాజులు వేగిరపాటుతో ఎదిరించగా, భీష్ముడు యుక్తిగల తోపుకాపరి తాటిపండ్లను రాల్చినట్టు మిరుమిట్టుగొలిపే 
బాణాలతో చాలామంది రాజుల తలలు నేలకు రాల్సాడు. మండలచారిగా విహరించాడు. పాండవులు చేష్టలు 
మాని ఆశ్చర్యంతో చూస్తూండగా, శిఖండి తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన దగ్గరకు వచ్చాడు. 
వాడిని లెక్కచేయకుండా భీష్ముడు సృంజయుడి సేనమీద పడి దానిని బాధించాడు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


విశేషం: 'మండలచారి' అంటే రెండుకాళ్ళతో మండలాకారంగా నిలుచున్నవాడు (భీష్ముడు) విలుకాడు యుద్దంలో భేదాలు 
1ప్రత్యాలీఢము; 2. ఆలీఢము; 3. సమపదము; 4. విశాఖము; 5. మండలము. 


సీ. సాత్యకి యేచి ధృష్టద్యుమ్నుండును దాను । గురుసైన్యముల6 గలగుండువెట్ట 
విందానువిందులు వెస దాంకి ధుపదుని | కొడుకుగుట్టంబుల( గూల్లుటయును 
విరథు€ డై హరితమ్మునరదంబుపై కత(। డేంగిన ధర్మజు డెల్ల బలము. 
గవియించి యిరువుర. గైకొని తటిమిన(। బ్రజకు( జేవీచి రారాజు గడంగం 


తే  దమ్ములును భీష్ముడును ధర్మతనయుసమద । సేన. బొదివిన వాసవసూను. డడర 
ద్రోణు( డాతని మార్మొని బాణజాల । పిహితముగ జేసి రోదసీకుహర మెల్ల. 64 


ప్రతిపదార్థం: సాత్యకి= శ్రీకృష్ణుడి తమ్ముడు; తాను, ధృష్టద్యుమ్నుండునున్‌= ధృష్టద్యుమ్నుడు; ఏచి= విజృంభించి; కురు సైన్యములన్‌= 
కౌరవుల సైన్యాన్ని; కలగుండు+పెట్టన్‌= కలచివేయగా; వింద+అనువిందులు= విందుడు, అనువిందుడు అనేవాళ్ళు; వెసన్‌= వేగంగా; 
తాంకి= ఎదుర్కొని; ద్రుపదుని కొడుకు= ద్రుపద మహారాజు కొడుకు ధృష్టద్యుమ్నుని యొక్క; గుజ్జంబులన్‌; కూల్చుటయున్‌= 
పడగొట్టగా; విరథుండై= రథంలేనివాడై; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; హరితమ్ము= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి యొక్క; 
అరదంబుపైకిన్‌= తేరుమీదికి; ఏ(గినన్‌= పోగా; ధర్మజు(డు= ధర్మరాజు; ఎల్లబలమున్‌= సైన్యాన్నంతయు; కవియించి= కవ్వించి; 
ఇరువురన్‌= ఆ విందానువిందులను; కైకొని= గురిగాచేసుకొని; తజిమినన్‌= వెంబడించి తరుమగా; రారాజు= రాజులకు రాజు 
దుర్యోధనుడు; (ప్రజకున్‌= జనానికి (సైన్యానికి); చేవీచి= చేతితో సంజ్ఞచేసి (ప్రోత్సాహపరచి); కడంగన్‌= యుద్దానికి దిగగా; 
తమ్ములును= దుర్యోధనుడి తమ్ములు; భీష్ముండును= భీష్ముడున్నూ; ధర్మతనయు= ధర్మరాజుయొక్క; సమదసేనన్‌= మదంతో 
కూడిన సైన్యాన్ని; పొదివినన్‌= కమ్ముకోగా; వాసవసూను(డు= ఇంద్రుని కొడుకు అర్జునుడు; అడరన్‌= సిద్దంకాగా; ద్రోణుండు= 
ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; మార్కొని= ఎదిరించి; రోదసీకుహరము+ఎల్లన్‌= భూమి ఆకాశాలమధ్యభాగాన్ని 
పూర్తిగా; బాణజాలపిహితముగన్‌= బాణాల సమూహంతో కప్పబడినదానిగా; చేసెన్‌= కావించెను. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కురు సైన్యాన్ని కలతపెట్టారు. విందానువిందులు వేగంతో 
ఎదుర్కొని ధృష్టద్యుమ్నుడి గుర్రాలను కూల్చివేశారు. అతడు తన రథం చెడిపోగా సాత్యకి రథమెక్కాడు. ధర్మరాజు 
తన బలాన్నంతా బాగా పురికొల్సి విందానువిందులను చూచి తరిమాడు. అప్పుడు దుర్యోధనుడు చేయి విసరి 
తన సైన్యాన్నంతా కవ్వించి తానూ యుద్దానికి దిగాడు. తాను, తనతమ్ములు భీష్ముడు అందరు ధర్మరాజు సైన్యాన్ని 
కమ్మివేశాడు. అప్పుడు అక్కడ అర్జునుడు కూడా ప్రత్యక్షమైనాడు. అంతలో ద్రోణాచార్యుడు అర్జునుడిని ఎదిరించి, 
భూమి ఆకాశం మధ్యభాగాన్ని బాణాలు బాగా గుప్పించి కప్పివేశాడు. 


విశేషం: సాత్యకి వృష్టివంశీయుడు, శినికి మనుమడు, అర్జునుడి శిష్యుడు, యుద్దంలో పాండవ పక్షాన్ని ఆశ్రయించాడు. 


వ. ఇవ్విధంబున నాచార్యుం డేచిన నతనిప్రాపున భవత్వేనలు సెలంగి పైకొనియె, నయ్యవసరంబున 
ధర్మతనయుండు దనయెలుంగు సూపిన నగ్గలిక నాతనిమొగ్గరంబున మొనలు బెరసి పరుసందనంబు సూపి 
యేపునం బెనంగుచుండ నినుండు దర్శనీయమండలుం డగుచు నపరశైలశిఖరగతుండయ్యె, నయ్యెడ 
సంజకెంజాయ నెబియ నెత్తుటేఖులపయి వడిందేలిపోవుపీనుంగులం దివిచికొని చను భూతబేతాళ 
సమరంబులను, సమరతలప్రాంతపతితంబులైన శవంబులం గైకొని చెలంగు సృగాలంబు రవంబులను 
దత్సమయం బతిఘోరం బగుటయు. ద్రిగర్తపతిప్రముఖు లగు జగతీశుల వెగడు పిచి మెబిచిన సవ్యసాచియు, 
సైంధవాదివసుంధరాపతులం జిక్కునడం జేసి యుక్కుమీటిన మారుతియుం దమ యన్నకుం బొడసూపి 
నిలిచిన నతండు సైన్యంబుల నివర్తింప నియమించి సమస్తపరిజన పరివృతుం డై. 65 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ఏచినన్‌= విజృంభించగా; అతని ప్రాపునన్‌= అండగా; 
భవత్‌+సేనలున్‌= నీ యొక్క సేనలు; చెలంగి= విజృంభించి; పైకొనియెన్‌= ఎదుర్కొన్నవి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయమందు; 
ధర్మతనయుండు= ధర్మరాజు; తన= తనయొక్క; ఎలుంగున్‌= గొంతును (కంఠధ్వనిని); చూపినన్‌= చూపించగా (వినిపించగా); 
ఆతని మొగ్గరంబునన్‌= అతడి వ్యూహములోనుండు; మొనలున్‌= సేనలు; అగ్గలికన్‌= ఉత్సాహముతో; బెరసి= క్రమ్ముకొని; 
పరుస( దనంబున్‌= కాఠిన్యాన్ని; చూపి= ప్రదర్శించి (చూపి); ఏపునన్‌= అధికంగా; పెనంగుచుండన్‌= పెనగులాడుచుండగా; 
ఇనుండు= సూర్యుడు; దర్శనీయమండలుండు+అగుచున్‌= చూడ శక్యమైనబింబముకలవాడౌతూ; అపరైల శిఖరగతుండు+అయ్యెన్‌= 
పడమటి దిక్కునందలి పర్వతముయొక్క కొనను పొందినవాడయ్యాడు; ఆ+ఎడన్‌= ఆ సమయంలో; సంజ+కెంపు+చాయ= 
సాయంకాలపు మెరుపురంగు; నెజయన్‌= వ్యాపించగా; నెత్తురు+ఏణులపయిన్‌= నెత్తురు ప్రవాహాలమీద, వడిన్‌= వేగంతో; 
తేలిపోవు; పీనుంగులన్‌= శవాలను; తివిచికొని= లాగికొని; చను= పోతూండే; భూతబేతాళ సమ్మర్షంబులను= భూతాలు, 
బేతాళులు- వీటి ఒరపిళ్ళతో; సమర తలప్రాంతపతితంబులు+ఐన= యుద్ధభూమి అంచుల్లో పడి ఉండే; శవంబులన్‌= 
పీనుగులను; కైకొని= తీసికొని; చెలంగు= మోసే; సృగాలంబుల రవంబులను= నక్కల ఊళలచేతను; తద్‌+సమయంబు= 
ఆ కాలము; అతిఫరోరంబు+అగుటయున్‌= చాలా భయంకరమైనదికాగా; (త్రిగర్తపతి ప్రముఖులు+అగు= (త్రిగర్త దేశపురాజు 
మున్నగు; జగతీ+ ఈశులన్‌= భూభర్తల (రాజుల)ను; వెగడుపటిచి= బాధపెట్టి; మెజసినన్‌= (ప్రకాశించగా; సవ్యసాచియున్‌= 
అర్జునుడున్నూ; సైంధవ+ఆది+వసుంధరాపతులన్‌+ సైంధవుడు మొదలైన రాజులను; చిక్కు+పడన్‌+చేసి= కష్టపడేటట్టుగాచేసి; 
ఉక్కుమీజినన్‌= శౌర్యంచే అతిశయించిన; మారుతియున్‌= భీముడున్నూ; తమ+అన్నకున్‌= తమ అన్నయైన ధర్మరాజుకు; 
పొడసూపి= కనుపించి; నిలిచినన్‌= నిలబడగా; అతండు= ఆ ధర్మరాజు; సైన్యంబులన్‌= తమసేనలను; నివర్తింపన్‌= వెనుకకు 
మళ్ళించుటకు- యుద్దాన్ని చాలించడానికి; నియమించి= ఆజ్ఞ ఇచ్చి; సమస్త పరిజన పరివృతుండు+ఐ= సకలమైన పరివారంతో 
కూడినవాడై. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 321 


తాత్సర్యం: ఈ విధంగా (ద్రోణాచార్యుడు విజృంభించాడు. నీ సేనలన్నీ ఆయన అండనుచేరి ఉత్సాహంతో 
శత్రువుల పైకి ఎగబడ్డాయి. అప్పుడు ధర్మరాజు బిగ్గరగా అరవగా ఆయన ప్యూహంలోని సైనికులు ఉత్సాహంతో 
యుద్దం చేస్తూ ఉండగా సూర్యుడు అస్తపర్వతంపైకెక్కాడు. ఆ సాయంకాలపు ఎగ్రని కాంతులు అంతటా 
వ్యాపించాయి. యుద్ధరంగంలో నెత్తురు ఏరులై పారింది. ఆ (ప్రవాహంలో కొట్టుకొని పోతున్న శవాలను 
లాగుకొనిపోయే భూతబేతాళాల రాపిళ్ళతోనూ, యుద్దభూమిలో కూలిన పీనుగులను పీక్కొని తింటూ చెలరేగే 
నక్కల ఊళలతోనూ ఆ సమయం భయంకరంగా ఉండింది. అప్పుడు ఆ త్రిగర్తదేశపురాజు ముఖ్యుడుగా ఉండే 
రాజులనందరినీ తల్లడిల్లేటట్టు చేసిన అర్జునుడు, సైంధవుడాదిగాగల రాజులనందరినీ అగచాట్లపాలుచేసి 
శౌర్యాతిశయంతో ఒప్పివున్న భీముడు, అన్నగారైన ధర్మరాజు ఎదుట నిలిచాడు. అప్పుడా ధర్మరాజు, యుద్దం 
చాలించుమని అనుజ్ఞ ఇచ్చి, తనదైన సమస్త పరివారంతో కూడా. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: సవ్యసాచి= రెండుచేతులతో బాణాలు వదిలేవాడు. 

శ్లో ఉభే మే దక్షిణే పాణీ గాండీవస్య వికర్షణే। 

తేన దేనమనుప్యేషు సవ్యసాచీతి మాం నిదుః॥(మహాభారతే - 4-12-16) 

తే. విడిదలకు( బోయె నపుడు నీ కొడుకులెల్ల | నాపగానందనునికడ కరుగుదెంచి 

బలము అన్నింటి దివియంగంబనిచి మరలి । రాత్మసన్నివేశంబుల కతండు. దారు. 66 
ప్రతిపదార్థం: విడిదలకున్‌= తన చోటికి; పోయెన్‌= వెళ్ళాడు; అపుడు= ధర్మజుడు సపరివారంగా వెళ్ళినప్పుడు; నీ కొడుకులు+ఎల్లన్‌= 
నీ కుమారులు దుర్యోధనాదులందరున్నూ; ఆపగానందనుని= గంగానదీ కొడుకైన భీష్ముడి; కడకున్‌= సమీపానికి; అరుగుదెంచి= 
వచ్చి; బలములు+అన్నిటిన్‌= సేనలనన్నిటినీ; తివియంగన్‌+పనిచి= వెనుకకు తిప్పిపంపి (ఉపసంహరించి); అతండున్‌= ఆ భీషు ]డు; 
తారు= తాము (దుర్యోధనాదులు); ఆత్మసన్నివేశంబులకున్‌= తమదండు విడిసిన చోటులకు; మరలిరి= తిరిగివెళ్ళారు. 
తాత్పర్యం: ధర్మరాజు పరివారంతో తమదండు విడిసియున్న చోటికి వెళ్లాడు. దుర్యోధనాదులు కూడా 
భీష్ముడివద్దకు పోయి, తమ సైన్యాన్నంతా యుద్దంనుండి విరమింపచేసి, తమ తమ గుడారాలకు వెళ్ళిపోయారు. 


వ. సప్తమదివస రజనీసమయావసానం బగుటయు 67 


అతి 


ప్రతిపదార్థం: సప్తమ= ఏడవదైన; దివస= దినముయొక్క; రజనీ= రాత్రియొక్క; అవసానంబు= ముగింపు; అగుటయున్‌= 
కావటంతో. 


తాత్పర్యం: భీష్ముడు సేనాధిపతిగా జరిగిన యుద్దంలో ఏడవ దినపు రాత్రి తెల్లవారగా. 
షు ష స సం. 6-83-1 
భీష్ముని యష్టమదినస యుద్దక్రనుము (స ) 


క. భూపోత్తమ! విను పాండు । క్షాపాలతనూభవులును గౌరవులును నా 

టోపంబున సంగరకే । ళీపరులై వెడలి రుగ్రలీలలు మెజియన్‌. 68 
ప్రతిపదార్థం: భూప+ఉత్తమ= భూమిని పాలించువాళ్ళలో శ్రేష్టుడవైన ధృతరాష్ట్రా!; విను; పాండుక్ష్మాపాల= పాండురాజుయొక్క; 
తనూభవులునున్‌= పుత్రులూ; కౌరవులునున్‌= దుర్యోధనాదులూ; ఆటోపంబునన్‌= సంభమంతో; ఉగ్రలీలలు= భయంకరమైన 
చేష్టలు; మెజయన్‌= అతిశయించగా; సంగరకేళీపరులు+ఐ= యుద్దమనే క్రీడయందు ఆశకలవారై; వెడలిరి= బయలుదేరారు. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వినుము. పాండురాజు కొడుకులున్నూ, నీ కొడుకులు దుర్యోధనాదులున్నూ 
వేగిరపాటుతో భయం కలిగించే చేష్టలు చేస్తూ యుద్దక్రీడలో ఆశగలవారై యుద్దానికి పోయారు. 


వ. అట్టియెడం గురుపితామహుండు గూర్మవ్యూహంబు దీర్చినం గనుంగొని ధర్మతనయుండు ధృష్టద్యుమ్ను 
నాలోకించి 'కౌరవవ్యూహంబు సూచితే? దీనికి. బ్రతివ్యూహం బెయ్యది దాని సంఘటింపు'మనిన నతండు 
శృంగాటకవ్యూహంబు వన్నె నిట్లు రెండుసైన్యంబులు మోహరించి యుత్సాహంబులు మెజియ భేరీ 
మృదంగాదితూర్యంబులు మొరయం దలపడిన(బటుహేతివ్రాతపరస్పరసంఘట్టనంబులం బొగ లేని మంట 
లెగయం జటులస్యందనమాతంగతురంగభటకదంబకంబుల గమనవేగంబున నెగయుపరాగపటలంబు 
లంబరంబునం బర(గనీక తత్తదనీకానేకరక్తధారాసారంబు లడరి యడంగించిన నతిరౌద్రంబున( బెనంగు 
నాసమయంబున. 69 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కురుపితామహుండు= కురుకులానికి తాత భీష్ముడు; కూర్మవ్యూహంబున్‌= 
తాబేలు వ్యూహాన్ని; తీర్చినన్‌= ఏర్పాటుచేయగా; ధర్మతనయుండు= ధర్మరాజు; కనుంగొని= ఆ కూర్మవ్యూహాన్నిచూచి; 
ధృష్టద్యుమ్నున్‌= ఆపేరుగల తమసేనా నాయకుణ్ణి; ఆలోకించి= చూచి; కౌరవవ్యూహంబున్‌= కౌరవులయొక్క సేనా సన్నివేశాన్ని; 
చూచితే= చూచావా?; దీనికిన్‌= ఈ కూర్మవ్యూహానికి; ప్రతివ్యూహంబు= ఈ కూర్మవ్యూహాన్ని ఎదిరించగల వ్యూహం; ఏ+అది= 
ఏదో; దానిన్‌= అట్టి వ్యూహాన్ని; సంఘటింపుము= ఏర్పాటుచేయి; అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
శృంగాటక వ్యూహంబున్‌= శృంగాటకమనే (ప్రతివ్యూహాన్ని; పన్నెన్‌= ఏర్పాటుచేశాడు. ఇట్టు= ఈ విధంగా; రెండు సైన్యంబులు= 
కౌరవపాండవుల సేనలు; మోహరించి= ఎదుర్కొని; ఉత్సాహంబులు మెజయన్‌= ఉత్సాహాలు అతిశయించగా; భేరీ 
మృదంగ+ఆది తూర్యంబులు= నగారాలు, మద్దెలలు మున్నుగాగల వాద్యాలు; మొరయన్‌= శబ్దించగా; తలపడినన్‌= ఒకర్నొకరు 
ఎదిరించగా; సంఘట్టనంబులు= సంఘర్షణలు; పటు= సమర్ణతగల; హేతి= ఆయుధాలయొక్క; వ్రాత= సమూహముయొక్క; 
పరస్పర= ఒండొంటియొక్క; సంఘట్టనంబులన్‌= ఒరసికొనుటచేత; పొగలేని= పొగలేకయే; మంటలు= జ్యాలలు; ఎగయన్‌= 
పైకి వ్యాపించగా; చటుల= కదలుతున్న; స్యందన= రథములు; మాతంగ= ఏనుగులు; తురంగ= గుర్రాలు; భట= భటులు 
వీటియొక్క; కదంబకంబులన్‌= గుంపులయొక్క; గమనవేగంబునన్‌= నడకయొక్క వేగంచేత; ఎగయు= పైకిలేచు; 
పరాగపటలంబులు= దుమ్ముల గుంపులు; అంబరతలంబునన్‌= ఆకాశభాగంలో; పరంగన్‌+ఈక= వ్యాపింపనీయ కుండా; 
తద్‌+తద్‌+అనేక+అనేక= వారి వారి సేనల బాహుళ్యము యొక్క; రక్తధారా= నెత్తురు ధారలనే; ఆసారంబులు= జడివానలు; 
అడరి= అధికమై; అడంగించినన్‌= అణగిపోవునట్టుచేయగా; అతిరౌద్రంబునన్‌= మిక్కిలి కోపముతో; పెనంగు= యుద్దంచేసే; 
ఆ సమయంబునన్‌= ఆ వేళలో 


తాత్పర్యం: కౌరవపాండవులు యుద్దానికి మోహరించినప్పుడు భీష్ముడు కూర్మవ్యూహాన్ని ఏర్పరచాడు. ధర్మరాజు 
దాన్నిచూచి, ధృష్టద్యుమ్నుడితో 'కారవులు పన్నిన కూర్మవ్యూహాన్ని చూచావుకదా! దీనికి ఈడైన వ్యూహం ఏదో 
దాన్ని నీవు ఏర్పాటుచేయుము” అన్నాడు. ధృష్టద్యుమ్నుడు దానికి ఈడైన శృంగాటకవ్యూహాన్ని పన్నాడు. ఈ విధంగా 
రెండు సైన్యాలూ వ్యూహాలు తీర్చుకొని ఉత్సాహంతో యుద్దానికి సిద్దంకాగా, నగారాల, మృదంగాది వాద్యాల 
శబ్దాలు మిన్నుముట్టగా- కౌరవపాండవులు తలపడ్డారు. ఆయుధాల సమూహాలు ఒండొంటి ఒరపిడిచేత పొగలేని 
మంటలు ఎగబాకాయి. తొందరపాటుతో కదలే రథాలు, ఏనుగులు, గుర్రాలు, భటులు. వీటి ఘట్టనలతో లేచిన 
ధూళి ఆకాశాన్ని ఆవరింపకుండా ఆయా పెక్కు సేనలయొక్క నెత్తురు ధారల వర్షంతో అణగిపోయింది. ఇంతటి 
పెనగులాట జరిగే సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 323 


క మీతండ్రి సింహనాద । స్పీతముఖుం డగుచు నాత్మసేన గడచినన్‌ 
భీతిం బాండవయోధ । వ్రాతము మార్మొనక యొది(గె వసుధాధీశా! 70 


ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= భూమికి భర్తవగు ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ తండ్రి= నీయొక్క తండ్రియైన భీష్ముడు; 
సింహనాద స్పీతముఖుండు+అగుచున్‌= సింహనాదం చేయటంలో ప్రకాశించే ముఖం కలవాడు అయి; ఆత్మసేనన్‌= తనయొక్క 
సేనను; కడచినన్‌= దాటిరాగా; పాండవయోధ(వాతము= పాండవసైన్యంలోని వీరులయొక్క సమూహము; ఖీతిన్‌= భయముతో; 
మార్కొనన్‌= ఎదిరించగా; ఒదిగాన్‌= తొలగినది. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు బాగా బొబ్బలు పెట్టుతూ తన సైన్యానికి ముందుభాగాన్ని చేరగా 
పాండవసేనలోని మహావీరులందరూ ఆ భీష్ముణ్ణి ఎదిరించలేక మారుమూలలకు తొలగారు. 


చ. అనిలతనూజు. డొక్కరుండు । నార్హుచు భీష్మునెదిర్చి సూతు6 జం 
పిన రథ మీడ్దికొంచు6 గురు । బృందము గొందల మంద నశ్వముల్‌ 
వెనుకకు బాటె నప్పు పృథి । వీవర! పాండవ సేన యుబ్జె నీ 
తనయుడు భీము. గట్టెదుర(। దాశె సునాభుండు విక్రమోద్ధతిన్‌. 71 


ప్రతిపదార్థం: పృథివీవర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అనిలతనూజుండు= వాయుదేవునికొడుకు- భీముడు; ఒక్కరు(డున్‌= ఒక్కడే; 
ఆర్భుచున్‌= బొబ్బలు పెడుతూ; భీష్మున్‌; ఎదిర్భి= డీకొని; సూతున్‌= సారథిని; చంపినన్‌= చంపగా; కురుబ్బందము= కౌరవుల 
గుంపు; కొందలము+అందన్‌= కలతచెందగా; అశ్యముల్‌= గుర్రాలు; రథమున్‌= తేరును; ఈడ్చికొంచున్‌= లాగికొంటూ; 
వెనుకకున్‌= వెనుకకు; పాటెన్‌= పరుగెత్తాయి; అప్టు= ఆ సమయంలో; పాండవసేన= పాండవులయొక్క సైన్యం; ఉబ్బెన్‌= సంతోష 
పడినది; నీ తనయుండు= నీ కొడుకు; సునాభుండు= సునాభుడనేవాడు; విక్రమ+ఉద్దతిన్‌= పరాక్రమం యొక్క అతిశయం 
తో; భీము కడు+ఎదురన్‌= భీముడికి చాలా దగ్గరగా; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: భీము డొక్కడే పెనుబొబ్బలుపెట్టుతూ భీష్ముడిని ఎదిరించాడు. ఆతడి సారథిని హతమార్చాడు. కౌరవ 


సైనికులందరూ కంగారుపడుతూంటే గుర్రాలు రథాన్ని లాక్కొని వెనక్కి పరుగెత్తి వెళ్ళాయి. ఆ పట్టులో పాండవసేన 
చాల ఉత్సాహంచెందింది. నీ కొడుకు సునాభుడనేవాడు పరాక్రమంతో చాలా దగ్గరకువచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. 


సునాభుడు మొదలగు కురుకుమారులు భీమునిచేం జచ్చుట (సం. 6-84-12) 


ఆ. అట్లు దాంకుటయు బకాంతకు( డంత్యకా । లాంతకుండు వోలె నలిగి బొమలు 
ముడివడంగ నొక్క వెడం దయమ్మున దల । నటికి వైచి పెలుచ నవ్వె నధిప! 72 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అట్టు= ఆ విధంగా; తాకుటయున్‌= ఎదుర్కోగా; బక+అంతకు(డు= బకుడనే 
రాక్షసుణ్ణి చంపిన భీముడు; అంత్యకాల+అంతకుండున్‌+పోలెన్‌= ప్రళయకాలంలోని యముడి మాదిరి; అలిగి= కోపించి; బొమలు 
ముడి+పడంగన్‌= కనుబొమ్మలు ముడిఏర్పడగా (కోపసూచకం); ఒక్క= ఒక్కటైన; వెడంద= విశాలమైన; అమ్మునన్‌= బాణంతో; 
తలన్‌= తలను; నటికివైచి= నరికివేసి; పెలుచన్‌= బిగ్గరగా; నవ్వెన్‌= నవ్వాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర! ఆ విధంగా సునాభుడు, బకాసురుణ్లికూడా చంపిన మహావీరుడైన భీముణ్ణి 
ఎదుర్కొన్నాడు. ఆ భీముడు యమధర్మరాజు మాదిరిగా నిండా అలిగిన లక్షణాన్ని సూచించే కనుబొమలముడి 
ఏర్పడగా, ఒక్క పదునైన బాణంతో ఆ సునాభుడి తల నరికి విరగబడి నవ్వాడు. 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనతారిక: సునాభుడి సోదరులు ఏడుగుర్ని భీముడు చంపుతాడు. 


వ. ఇట్లు సునాభుండు వడుట గనుంగొని కోపాటోపంబున6 దత్ఫోదరులగు నాదిత్యకేతుండును, 
నపరాజితుండును, బహ్వాశియు. బండితుండును, గుండధారుండును, విశాలాక్షుండును, మహోదరుండును 
వృకోదరుపై నొక్కపెట్ట కదిసి పెక్కు విధమ్ములగునమ్ములం బెక్కింట నొప్పించిన నప్పాండవ వీరుండు 
రోషాతిభీషణుండై యేరికిం దేలి చూడ రాక పటుభల్లంబున, నతినిశితక్షురప్రముఖంబున, శితప్రదరంబున, 
శాతక్షురికాముఖంబున, దీప్తార్థ చంద్రాంబకంబున, ఖరనారాచంబున. గ్రూరబాణంబున. 
నక్కుమూరసప్తకంబు సమవర్తి సమీపంబున కనిచినం దక్కటికుమారు లుక్కుదక్కి వెజిగుపడి యంతంత 
నొదింగిన. 73 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సునాభుండు= సునాభుడనేవాడు; పడుటన్‌= చచ్చుటను; కనుంగొని= చూచి; కోప+ఆటోపంబునన్‌= 
కోపంతోనైన వేగిరపాటుతో; తద్‌+సోదరులు+అగు= ఆ సునాభుడికి తోడబుట్టువులైనట్టి 1.ఆదిత్యకేతుండును; 2.అపరాజితుండును; 
3.బహ్వాశియు; 4.పండితుండును; 5.కుండధారుండును; 6. విశాలాక్షుండును; 7.మహోదరుండును; వృక+ఉదరుపైన్‌= భీముడిమీదికి; 
ఒక్కపెట్ట= ఒక్కసారిగా; కదిసి= సమీపానికి వెళ్ళి; పెక్కువిధమ్ములు+అగు= నానా (ప్రకారాలైన; అమ్ములన్‌+పెక్కింటన్‌= 
అనేకబాణాలతో; నొప్పించినన్‌= బాధకలిగించగా; ఆ+పాండవవీరుండు= వీరుడైన ఆ భీముడు; రోష+అతి భీషణుండు+ఐ= 
కోపంచే మిక్కిలి భయంకరుడై; ఏరికిన్‌= ఎవరికిగాని; తేజి చూడరాక= ఎగాదిగా చూట్టానికి సాధ్యంకాక; పటుభల్లంబునన్‌= 
గట్టి బల్లెంతో; అతి నిశిత క్షుర ప్రముఖంబునన్‌= అతి పదునైన అర్హచంద్రబాణపుకొనతో; శితప్రదరంబున(న్‌)= వాడియైన 
బాణంతో; శాతక్షురికా ముఖంబునన్‌= మంగలి కత్తివంటి వాడిఅయిన ఆయుధంతో; దీప్త+అర్హచంద్ర+అంబకమునన్‌= బాగా 
వెలిగే అర్హచందద్రాకారపు; బాణంతో; ఖరనారాచంబునన్‌= వాడిబాణంతో; క్రూరబాణంబునన్‌= కఠినమైన బాణంతో; ఆ+కుమార 
సప్తకంబున్‌= ఆ నీ కుమారులు ఏడుగురిని; సమవర్తి సమీపంబునకున్‌= యమధర్మరాజు దగ్గరకు; అనిచినన్‌= పంపగా; తక్కటి 
కుమారులు= మిగిలిన నీ కొడుకులు; ఉక్కు= బలం; తక్కి= వదలిపెట్టి; వెజంగుపడి= భయపడి; అంతన్‌+అంతన్‌= అక్కడక్కడ; 
ఒది(గినన్‌= నక్కినవారు కాగా. 


తాత్సర్యం: సునాభుడు భీముడిచేత చావటాన్ని అతడి సోదరులు ఏడుగురూ చూచారు. వారందరూ దొమ్మిగా 
ఒక్కసారిగా ఆ భీముడిమీదపడి, నానావిధాలైన బాణాల వర్షాలు కురిపించి ఆతడికి చాలా బాధకలిగేట్టు చేశారు. 
దానితో ఆ కుంతీకుమారుడికి అంతా ఇంతా అనరాని రోషం కలిగింది. ఎవరికీ తేరిపారచూడటానికి కూడా 
సాధ్యంకానివాడై, ఆ సోదరులను (క్రమంగా ఉక్కుబల్లెంతో ఆదిత్యకేతుడిని, పదునుగల క్షురప్రముఖమనే 
ఆయుధంతో అపరాజితుడిని, చురుకుగల బాణంతో బహ్యాశి అనేవాడిని, మంగలికత్తివంటి ఆయుధంతో 
పండితుడిని, జ్వలించే అర్హచంద్రాకారపు బాణంతో కుండధారుడిని, కరుకైన బాణంతో విశాలాక్షుడిని, కటువైన 
బాణంతో మహాధరుడిని, - ఇట్లా ఆ ఏడుగురినీ చంపాడు. దీన్ని చూచి తక్కిన నీ కుమారులందరూ ధైర్యాన్ని 
వదలి భయంతో తొలగిపోయారు. 


తే. “నాడు సభ నాడినంతయు నే(డ చేయు । నట్టు లున్నాడు మొనతల ననిలసుతుండు 
విదురుపలుకులు దలకూడె వేయు నేల? | యనుచు వెజం జూచుచుండిరి మనుజపతులు. 74 


ప్రతిపదార్థం: అనిల సుతు(డు= భీముడు; నాండు= ఆ దినం; సభన్‌= కౌరవుల సభలో; ఆడిన= పలికనదానిని; అంతయున్‌= 
పూర్తిగా; నేండు+అ= ఈనాడే; మొనతలన్‌= యుద్దంలో; చేయు+అట్టులున్‌= చేసే మాదిరిగా; ఉన్నా(డు; విదురుపలుకులు= 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 325 


విరుదునియొక్క మాటలు; తలకూడెన్‌= సిద్ధించాయి (కార్యరూపం తాల్చాయి); వేయున్‌+ఏల?= ఇక వేయి మాటలెందుకు?; 
అనుచున్‌= అని అంటూ; మనుజపతులు= రాజులు; వెజన్‌= ఆశ్చర్యంతో; చూచుచుండిరి= చూస్తూ ఉండిపోయారు. 


తాత్సర్యం: 'భీముడానాడు సభలో చేసిన ప్రతిజ్ఞలన్నీ ఈనాడు యుద్దంలో నెరవేర్చేటట్టున్నాడు. విదురుడు చెప్పిన 
నీతి మాటలు ఈ దినం సార్ధకం కాబోతున్నాయి. ఇక వెయ్యి మాట లెందుకు? అని రాజులందరూ ఆశ్చర్యంతో 
చూస్తూ ఉండిపోయారు. 


క, “నీవు తనూజుల దుర్విన | యావేశం బుడుపవైతి వది దుర్దశలం 
గావింప నింక6 జావక । పోవచ్చునె వారి కనిలపుత్రుని చేతన్‌. 75 


ప్రతిపదార్థం: నీవు= (ధృతరాష్టుడవైన) నీవు; తనూజుల= కొడుకులైన దుర్యోధనాదులయొక్క; దుర్వినయ+ఆవేశంబున్‌= 
అవినీతిచే ఒడలు తెలియకపోవటాన్ని; ఉడుపవు+ఐతివి= పోగొట్టకపోయావు; అది= ఆ అవినీతిని పోగొట్టకపోవడం; దుస్‌+దశలన్‌= 
చెడ్డ అవస్థలను; కావింపన్‌= కలిగించగా; ఇంకన్‌= ఇక మీద; వారికిన్‌= ఆ దుర్యోధనుడు మున్నగువారికి; అనిలపుత్రునిచేతన్‌= 
భీముడిచేత; చావన్‌= చనిపోక; పోవచ్చునె?= తప్పించుకొనవచ్చునా?. 


తాత్సర్యం: 'ధృతరాషష్ట్ర మహారాజా! నీ కొడుకులయొక్క అవినీతిచేనైన దుష్టచేష్టలను అరికట్టకపోయావు. ఆ నీ చేతగాని 
తనం ఇప్పుడిన్ని కష్టాలకు కారణమైంది. ఇక ఆ దుర్యోధనాదులకు, ఆ భీముడివల్ల చావు తప్పుతుందా? తప్పదు. 


వ. అది యట్లుండె నప్పుడు సుయోధనుండు దనచుట్టు నున్నయోధవీరులం గలయం గనుంగొని భీమసేను 
మార్కొనం బంచి భీష్మ కడకుం జని శోకగద్గ్దదకంఠుం డగుచు నతనితో ని ట్లనియె. 76 


ప్రతిపదార్థం: అది= ఆ సంగతి; అట్టు+ఉండెన్‌= అట్లా ఉంది; అప్పుడు= ఆ సమయంలో; సుయోధనుండు; తన= తనయొక్క; 
చుట్టున్‌= తనచుట్టూ; ఉన్న= ఉన్నటువంటి; యోధవీరులన్‌= భటులను, శూరులను; కలయన్‌+కనుంగొని= కలయజూచి; భీమసేనున్‌; 
మార్కొనన్‌= ఎదిరించుటకు; పంచి= పంపించి; భీష్ము కడకున్‌= భీష్ముడివద్దకు; చని= వెళ్ళి; శోక గద్గద కంఠుండు+అగుచున్‌= 
దుఃఖంచేత బొంగురుపోయిన కంఠస్వరంగలవాడై; అతనితోన్‌= ఆ భీష్మాచార్యునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ సంగతి అట్లా ఉండినది. అప్పుడు దుర్యోధనుడు తనచుట్టూ ఉన్నట్టి భటులనూ, శూరులనూ 
చూచి భీముడితో యుద్దం చేయడానికి వెళ్ళుమన్నాడు. తానేమో భీష్ముడివద్దకు వెళ్ళాడు. దుఃఖంచే 
బొంగురుపోయిన కంఠస్వరంతో ఆయనతో ఇట్టా అన్నాడు. 


అవతారిక: భీముడిచేత తన తమ్ములు చావడం చూచాడు. దుఃఖంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి, ఆయన వారిని 
కాపాడలేదని బాగా యుద్దంచేయలేదని ఎత్తి పొడుపు మాటలంటాడు. 


ఉ. “ఇమ్మెయింగిట్టి వాయుసుతు. । డేపునం గోలుమసంగి పొంగి నా 
తమ్ముల జంపంగా నకట! । తప్పక చూచెదు గాని రోషశో 
కమ్ములు లేవు తోడుపడ(। గా దని నిల్లితొ యున్నవారు నొ 
క్కుమ్మడి( జావ( గోరి యిటు । లూరక యుండితొ కౌరవోత్తమా! 77 


ప్రతిపదార్థం: కౌరవ+ఉత్తమా!= కురువంశపు రాజులలో గొప్పవాడైన ఓ భీష్మా!; వాయుసుతుండు= వాయుదేవుడి కుమారుడు 
భీముడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కిట్టి= దగ్గరకు వచ్చి; ఏపునన్‌= అతిశయంతో; కోలుమసంగి= మిక్కిలి విజృంభించి; పొంగి= 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


గర్వించి; నా తమ్ములన్‌= నా యొక్క తోబుట్టువులను; చంప(గాన్‌= చంపుతుండగా!; అకట!= అయ్యో!; తప్పక= చేసేదిలేక; 
చూచెదు= చూస్తున్నావు; కాని= అంతేగాని; రోషశోకమ్ములు= రోషంగాని దుఃఖంగాని; లేవు= (నీలో) అగుపించవు; తోడుపడన్‌ 
కాదు+అని= సహాయపడుట తగదని; నిల్చితి+ఒ= ఊరకున్నావో; ఉన్నవారున్‌= మిగిలి ఉండేవారు కూడా; ఒక్క+ఉమ్మడిన్‌= 
ఒకేసారిగా; చావన్‌+కోరి= చావాలి అని వాంఛించి; ఇటులు= ఈ విధంగా; ఊరక ఉండితి+ఒ= మిన్నకున్నావో! 


తాత్పర్యం: ఓ కౌరవోత్తమా! ఈ విధంగా మోదికి వచ్చి భీముడు అతిశయంతో మిక్కిలి విజృంభించి ఉప్పాంగి 
నా తమ్ములను చంపగా అయ్యో! తప్పకుండా చూస్తున్నావు గాని నీకు కోపం కానీ, దుఃఖం కానీ రాలేదు. 
తోడ్పడకూడదని నిలబడి పోయావో? లేక ఉన్నవారందరూ ఒక్కసారిగా చావనీయమని ఇట్లా ఊరకున్నావో? 


వ. అనిన విని నదీసూనుండు దాను నెదురు శోకించి యతని కి ట్లనియె. 78 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడిట్లా అనగా; విని; నదీసూనుండు= గంగాపుత్రుడు- భీష్ముడు; తానున్‌= తానుకూడ; 
ఎదురు= శోకించి; దుర్యోధనుడితోపాటు దుఃఖపడి; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధను డాడిన పలుకులు విని, భీష్ముడు అతనితోపాటు తానూ దుఃఖం చెంది, దుర్యోధనుడితో 
ఇట్టా అన్నాడు. 
క “ఇది మున్న యేను ద్రోణుండు । విదురుండును జెప్పినదియ విన వప్పుడు బె 

ట్టిదు లగుపాండుతనూజుల । కెదు రై నిర్ణింప వశమె? యీశున కైనన్‌. 79 


ప్రతిపదార్థం: ఇది= పాండవులచే మీరు (దుర్యోధనాదులు) భంగపడుతారనేది; మున్ను+అ= ముందుగానే; ఏను= భీష్ముడనైన 
నేను; ద్రోణుండు= ధనురాచార్యుడైనట్టి ద్రోణుడు; విదురుండునున్‌= నీతిమంతుడైన విదురుడున్నూ; చెప్పినది+అ= చెప్పినట్టిదే; 
అప్పుడు= ఆ సమయంలో; వినవు= నీవు వినకపోతివి; బెట్టిదులు+అగు= ఉద్దతులైన; పాండుతనూజులకున్‌= పాండురాజు 
కొడుకులకు; ఎదురు+ఐ= ఎదురుగా నిలబడి; ఈశునకున్‌+ఐనన్‌= పరమేశ్వరుడికైనా; నిర్జింపన్‌= జయించడానికి; వశమె?= 
సాధ్యమా? కాదని భావం. 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! ఇప్పటి ఈ ఆపత్తు ఉప్పతిల్దుతుందని ఏనాడో నేను, ద్రోణాచార్యుడు, విదురుడు 
నీకు చెప్పాము. కాని మా మాటలప్పుడు లెక్కచేయకుంటివి. మహాపరాక్రమవంతులైన పాండవులకు ఎదురుగా 
నిలిచి జయించటానికి ఈశ్వరుడికికూడా సాధ్యం కాదు. ఇక మనబోటి వాళ్ళు ఎంతమాత్రం? 


తే.  మనకుమారులలోన నయ్యనిలతనయు । బారి కగపడువాని నెవ్వారి కైన 
గావ( దలకొన శక్యంబు గాదు మనకు । నడల. బనిలేదు దీనికి నధిపతనయ! 80 


ప్రతిపదార్థం: అధిప తనయ!= రాజకుమారా దుర్యోధనా!; మన కుమారులలోనన్‌= మన ధృతరాష్ట్రుడి కొడుకులలో; ఆ+అనిల 
తనయు బారికిన్‌= ఆ భీముడికి యుద్దపు మార్గంలో; అగపడువానిన్‌= కనిపించేవాడిని; కావన్‌= కాపాడ్డానికి; ఎవ్వారికిన్‌+ఐనన్‌= 
ఎలాంటి శూరుడికైనా; తలకొనన్‌= ప్రయత్నించుటకు; శక్యంబు+కాదు= సాధ్యంకాదు; దీనికిన్‌= సాధ్యంకాదనే ఈ విషయానికి; 
మనకున్‌= కౌరవులైన మనకు; అడలన్‌= చింతించవలసిన; పనిలేదు= అవసరం లేదు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 327 


తాత్సర్యం: దుర్యోధనా! కౌరవ కుమారులలో ఎవడైనా ఆ భీముడికెదురైతే, అట్టివాడిని కాపాడటానికి 
ప్రయత్నించడానికి కూడా ఎట్టి శూరుడికైనా సాధ్యం కాదు. ఈ దుస్థితిని గూర్చి మనం ఏడవవలసినపని లేదు. 


క  వీరస్వర్గము ధనముగ(। బోరుము నీ వింక నొండుబుద్దు లుడుగు మే 
బోరెద నోపినమెయి. దెగి | పోర(గ జయమైన దాని బో. ద్రోచెదమే! 81 


ప్రతిపదార్థం: నీవు= దుర్యోధనుడవైన నీవు; ఇంకన్‌= ఇక మీదట; వీరస్వర్గము= వీరస్వర్గమే; ధనముగన్‌= ధనంగా; పోరుము= 
యుద్దంచెయ్యి; ఒండు బుద్దులు= వేరే బుద్దులు (ఆలోచనలు); ఉడుగుము= వదిలిపెట్టుము; ఏన్‌= నేను (భీష్ముడు); 
ఓపినమెయిన్‌= శక్యమయినంత; తెగి= సాహసించి; పోరెదన్‌= యుద్దంచేస్తాను; పోరంగన్‌= యుద్దంచేస్తే, జయము+ఐనన్‌= 
మనకు జయం కలిగితే; దానిన్‌= ఆ జయాన్ని; పోన్‌+త్రోచెదము+ఏ?= అవతలకు నెట్టివేస్తామా? 

తాత్పర్యం: దుర్యోధనా! నీ వింక వీరస్వర్గాన్నే ధనంగా కోరి యుద్దంచేయుము. అంతేగాని వేరే ఆలోచనలు 
అనగా రాజ్యంమీద ఆశను విడిచిపెట్టుము. నేనేమో చేతనయినంతగా తెగించి యుద్దంచేస్తాను. ఒక వేళ జయం 
మనదైతే ఆ జయాన్ని కాదంటామా!” 


వ. అనియె నని చెప్పిన విని వైచిత్రవీర్యుండు. 82 
ప్రతిపదార్థం: అనియెన్‌= భీష్ముడన్నాడు; అని చెప్పినన్‌= అని సంజయుడు చెప్పగా; విని= ఆలకించి; వైచిత్రవీర్యుండు= 
విచిత్రవీర్యుని కొడుకు- ధృతరాష్ట్రుడు. 
తాత్సర్యం: భీష్ముడు దుర్యోధనుడితో చెప్పిన మాటలను సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అప్పుడు 
ధృతరాషుడు. 
తే. “గురుడు భీష్ముడు గలుగంగం గురుకుమారు । లిట్టు వొలిసెదరే మున్నయింతవట్టు! 

దల్లియును నేను. జెప్పిన బొల్ల సేసి । దాని ఫల మిప్పు డా సుయోధనుండు గనియె. 83 


ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యుడు; భీష్ముండున్‌= భీష్ముడున్నూ; కలుగంగన్‌= మనపక్షంలో ఉండగా; కురుకుమారులు= 

కౌరవపుత్రులు; ఇట్టు= ఈ మాదిరి; పొలిసెదరే!= చస్తారా!; మున్ను+అ= మునుపే; ఇంత+పట్టు= ఇదంతా; తల్లియునున్‌= 

తల్లియైన గాంధారి; ఏనున్‌= నేను (ధృతరాష్ట్రుడు); చెప్పినన్‌= చెప్పగా; పొల్ల+చేసి= వ్యర్థంచేసి; దాని ఫలము= ఆ మాటలు 
విననిదానియొక్క ఫలాన్ని; ఇప్పుడు= ఈనాడు; సుయోధనుండు= దుర్యోధనుడు; కనియెన్‌= చూచాడు. 

తాత్సర్యం: 'అ(స్ర గురువు ద్రోణాచార్యుడు, దేవతలకు కూడా అజేయుడైన భీష్మాచార్యుడు ఈ యిద్దరున్నూ 

మన పక్షాన ఉండి యుద్దంచేస్తూంటే ఇందరు కుమారులు చావడమా? భవిష్యత్తులో కలిగే ఈ విపత్తునంతా 

ముందుగానే గాంధారి, నేనూ ఎంతగానో చెప్పినప్పటికి ఆ దుర్యోధనుడు దాన్ని పెడచెవిని పెట్టాడు- దాని ఫలం 
ఇప్పుడు అనుభవిస్తున్నాడు. 

వ. ఇంక నమ్మాటలాడుట గతజలసేతుబంధనంబు దానిం జాలింపు మట్లు కురుకుమారుల చావు గనుంగొని 
గాంగేయకుంభసంభవులు పదంపడి యేమి సేసి రని యడుగుటయు, సూతనందనుం డంబికా నందనున 
కిట్లను, భీషుండు భయంకరాకారుం డై మారుతిపయిం దేరు వటిపె, నతనిం గని ధర్మనందనుండు 
సేయివీచిన ధృష్టద్యుమ్నశిఖండిసాత్యకులు దలకడచి యతనితో( దలపడి రంతకు మున్న 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్యోధనుపనుపున. గవిసిన రథధికులమీ(దం జేకితాన ద్రౌపదేయసహితంబుగా సవ్యసాచి యడరి. 
నభిమన్యుండును హైడింబుండును ధార్తరాష్తులదెసం దటిమి రిత్తెజంగున మూండు గట్టిమొత్తమ్ములు 
బెట్టిదంబు సేయ మన బలంబులుం బోక పెనంగుచుండె; నట్టియెడ. 84 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీదట; ఆ+మాటలు= ఆ పలుకులు; ఆడుట= చెప్పుకోవడం; గతజలసేతు బంధనంబు= 
ప్రవాహంపోయిన తరువాత కట్టకట్టడంవంటిది (వ్యర్థము); దానిన్‌= ఆ సమాచారాన్ని; చాలింపుము= వదలిపెట్టుము; అట్టు= 
ఆ విధంగా; కురు కుమారుల చావున్‌= కురు కుమారుల మరణాన్ని; కనుంగొని= చూచి; గాంగేయ కుంభసంభవులు= గంగాదేవి 
కొడుకు- భీష్ముడు, కడవనుండి పుట్టిన |ద్రోణుడు- వీరిద్దరు; ఏమిసేసిరి= ఏం చేశారు; అని అడుగుటయున్‌= అని అడగ్గా; 
సూత నందనుండు= సూతుని కొడుకు సంజయుడు; అంబికానందనునకున్‌= అంబికయొక్క కొడుకైన ధృతరాష్ట్రుడికి; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటాడు; భీష్ముండు; భయంకర+ఆకారుండు+ఐ= భయంకలిగించే రూపంకలవాడై; మారుతిపయిన్‌= 
భీముడిమీదికి; తేరున్‌= రథాన్ని; పజపెన్‌= తోలాడు; అతనిన్‌= ఆ భీష్ముడిని; కని= చూచి; ధర్మనందనుండు; చేయివీచినన్‌= 
చేతితో సైగచేయగా; ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు= ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి; తలకడచి= అతి(క్రమించి; అతనితోన్‌= 
ఆ భీష్ముడితో; తలపడిరి= ఎదిరించారు; అంతకుమున్ను+అ= అంతకుముందుగానే; దుర్యోధను పనుపునన్‌= దుర్యోధనుడి 
ఆజ్ఞచేత; కవిసిన= పర్విన; రథికులమీ(దన్‌= రథంలో కూర్చొని యుద్దంచేసేవారి మీదికి; చేకితాన (ద్రౌపదేయ సహితంబుగాన్‌= 
చేకితానుడు, (ద్రౌపది కొడుకులు- వీరితో కూడికొని; సవ్యసాచి= అర్జునుడు; అడరెన్‌= విజృంభించాడు; అభిమన్యుండును= 
సుభద్రకొడుకు అభిమన్యుడు; హైడింబుండును= హిడింబ అనే రాక్షసికొడుకున్నూ; ధార్తరాష్టునిదెసన్‌= దుర్యోధనుడున్న 
దిక్కునకు; తణిమిరి= కవిశారు; ఈ+తెజంగునన్‌= ఈ మాదిరిగా; మూండు; గట్టి= దిట్టవైన; మొత్తమ్ములు= గుంపులు; 
బెట్టిదంబు= క్రూరత్వాన్ని; చేయన్‌= చేయగా; మనబలంబులున్‌= మన కౌరవులయొక్క సైన్యంకూడా; పోక= వెనుకకు తిరగకుండా; 
పెనంగుచున్‌+ఉండెన్‌= యుద్దం చేస్తున్నాయి; అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఇక ఆ మాటలు చాలించు. ఇక అది గతజలసేతుబంధనంవలె ఉపయోగంలేనిది. ఆ కురుకుమారులు 
చావటాన్ని చూచి భీష్మద్రోణులు ఆపైన ఏంచేశారు?” అని ధృతరాష్ట్రుడు అడిగాడు. దానికి బదులు సంజయు 
డిట్లా చెప్పాడు. 'భీష్ముడు భయంకరమైన ఆకారంతో భీముడున్న వైపునకు రథం పోనిచ్చాడు. దాన్ని చూచి ధర్మరాజు 
చేసన్నచేయగా ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు ముందుకువచ్చి ఆ భీష్ముడితో తలపడ్డారు. అంతకుముందే 
దుర్యోధనుడి ఆజ్ఞతో ఎగబడిన రథికులపైకి అర్జునుడు, చేకితానుడు [ద్రౌపదీ పుత్రులతో కూడి ఎగబడ్డారు. 
అభిమన్యుడు, ఘటోత్కచుడు దుర్యోధనుడిపైకి ఉరికారు. ఈ విధంగా మూడు గట్టి సైన్యాలు చాలా కఠోరంగా 
యుద్దం సాగించాయి. కౌరవబలాలు వెనుకంజ వేయకుండా బాగా పోరుతూ వచ్చాయి. అప్పుడు- 
విశేషం: భీష్ముడు- అష్టవసువులలో ఒకడు. వసిష్టుడి శాపంవల్ల భీష్ముడుగా పుట్టాడు. శంతనురాజు తండ్రి, గంగాదేవి తల్లి. ఇతడు 
పరమ ధర్మాత్ముడు, మహావీరుడు. తండ్రి శంతనుడు దాసకన్యను వివాహం చేసికొనే సందర్భంలో తాను తండ్రి రాజ్యాన్ని కోరక, 
వివాహం చేసికొనక, ఊర్ష్యరేతుడయ్యాడు. 
క  ద్రోణాచార్యు(డు ద్రుపద । క్షోణీశ్వరుమోహరంబు సుడివడ దివి గీ 

ర్వాణులు గీర్తింపంగం బటు | బాణపరంపర లనేకభంగుల( బటిపెన్‌. 85 


ప్రతిపదార్థం: దివిన్‌= ఆకాశంలో; గీర్వాణులున్‌= దేవతలు; కీర్తింప(గన్‌= పొగడగా; ద్రోణాచార్యుండు= విలువిద్యలో గురువు 
ద్రోణుడు; ద్రుపదక్షోణీశ్వరు= (ద్రుపద మహారాజుయొక్క; మోహరంబు= పన్నినవ్యూహాన్ని; సుడివడన్‌= చలించునట్టుగా; 
బాణపరంపరలు= బాణాల వరుసలను; అనేక భంగులన్‌= పెక్కు విధాలుగా; పజపెన్‌= ప్రయోగించాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 329 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు బలమైన పలురకాలైన బాణాలు ప్రయోగించి, ద్రుపద మహారాజు పన్నిన వ్యూహాన్ని 
చిందరవందర చేశాడు. అప్పుడు ఆకాశంలో విమానాల నుండి చూస్తున్న దేవతలు ఆయన శౌర్యాన్ని ఎంతో 
పొగిడారు. 
క _ కరిఘటలు మీ(ద భీముండు | సరభసముగ నేయునారసంబుల మో డై 

ధరం బడి రూపటినను దిన | కరుకరముల( దమము విరియుగతి( దోంచె నృపా! 86 
ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; భీముండు= భీముడు; కరిఘటలు= ఏనుగు గుంపులు; మీందన్‌= మీద; 
సరభసంబుగన్‌= వేగంతో; ఏయు= ప్రయోగించునట్టి; నారసంబులన్‌= బాణాలచేత; మోడు+ఐ= మొద్దుబారి; ధరన్‌= నేలమీద; 


పడి= పడి; రూపు+అణినను= అవయవాలు తెగిపోగా; దినకరు కరములన్‌= సూర్యుని యొక్క కిరణాలచేత; తమము= చీకటి; 
విరియుగతిన్‌= చెదిరిపోయే మాదిరిగా; తోంచెన్‌= అనిపించింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీముడు బలంగా వేసిన బాణాల దెబ్బకు ఏనుగుల గుంపులు మొద్దుబారి, 
అవయవాలు తెగిపోగా, నేలమీద పడ్డాయి. అది సూర్యకిరణాలు సోకగా చీకటి చెదరిపోయే విధంగా ఉండింది. 


నిశేషం: అలంకారం: ఉపమ. 
క. అభిముటి గుట్టిపుదడముల । కుటికి కవలు రౌద్రరసమహాోగ్రాకృతు లై 

నఅకిన నచ్చట రథములు । వజఖప(గరాదయ్యె నుభయబలయోధులకున్‌. 87 
ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; అజీముటి= సం(భ్రమంతో; గుజ్జపుదడములకున్‌= గుజ్ఞాల దండుపైకి; ఉటీకి= 
దూకి; రౌద్రరస= రౌద్రరసంచేత;మహా= అధికమైన; ఉ(గ్ర= భయంకరమైన; ఆకృతులు+ఐ= ఆకారంగలవారై; నజకినన్‌= 
నజికివేయగా; అచ్చటన్‌= ఆ యుద్దరంగంలో; ఉభయబలయోధులకున్‌= రెండు సేనలలోని భటులకు కూడా; రథములున్‌= 
రథాలను; పణప(గన్‌= తోలుటకు; రాదు+అయ్యెన్‌= సాధ్యంకాలేదు. 
తాత్పర్యం: నకులుడు, సహదేవుడు శత్రువుల గుర్రపు దళాల మీదికి సంభ్రమంగా దూకి, రౌద్రరసంతో చూచేవారికి 
చాల భయంకరులై, చాలా గుర్రాలను నరికివేశారు. యుద్దభూమి అంతా చచ్చిన గుర్రాలతో నిండిపోయింది. 
అప్పుడు కురుపాండవసేనలలోని భటులు తమ రథాలను తోలడానికి కూడా దారి లేకపోయింది. 
తే. నరుడు రథికజనంబుపై సరభసముగ । నయం గేయూరహారతత్మాయశకల 

వితతి నిల యొప్పె రాలినవివిధ పుష్ప । పుంజమున( బొల్లు నుద్యానభూమి వోలె. 88 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; సరభసముగన్‌= తొందరపాటుతో; రథికజనంబు పైన్‌= రథంలో కూర్చుని యు ద్రంచేసేవారిమీదికి; 
ఏయన్‌= బాణాలువేయగా; రాలిన= నేలపడినట్టి; వివిధ పుష్పపుంజమునన్‌= రకరకాల పూల కుప్పలతో; పొల్చు= ఒప్పునట్టి; 
ఉద్యానభూమిన్‌+పోలెన్‌= ఉద్యానవనం మాదిరి; కేయూర= బాహుపురులయొక్క; హార= దండలయొక్క; తద్‌+కాయ= ఆ 
చంపబడ్డ రథికుల శరీరాలయొక్క; శకల= తునుకలయొక్క; వితతిన్‌= సముదాయంచేత; ఇల= భూమి; ఒప్పెన్‌= ప్రకాశించింది. 
తాత్సర్యం: అర్జునుడు త్వరతో బాణాలువేసి రథికులను హతమార్చాడు. అప్పుడా యుద్దభూమి చచ్చిన 
రథికులయొక్క బాహుపురులతో, రత్నాలు చెక్కిన హారాలతో, శరీరాల అవయవాల తునుకలతో నేలపై రాలిన 
పలురంగుల పూల కుప్పలతో (ప్రకాశించే ఉద్యానవనంలా ఉన్నది. 


నిశేషం: అలం: ఉపమ. 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అప్పు డిరావంతుండు. 89 


ప్రతిపదార్థం: అప్పుడు= అర్జునుడు చాలామంది రథికుల్ని చంపిన సమయంలో; ఇరావంతుండు= అర్జునుడికి నాగకన్యకు 
పుట్టినవాడు. 


తాత్సర్యం: అట్టి సమయంలో ఇరావంతుడనేవాడు. 


క తురగనికరంబుతోడం । గురుసైన్యము దటియ( జొచ్చుకోల్తల సూడం 
గర మొప్పె ఘనవిహంగో । త్మరముపయిం గవియు డేగతండంబుగతిన్‌. 90 


ప్రతిపదార్థం: తురగ నికరంబుతోడన్‌= గుర్రాల గుంపులో; కురుసైన్యమున్‌= కౌరవులసేనను; తజియన్‌= దగ్గణకువచ్చి; చొచ్చు= 
దూరునట్టి; కోల్తలన్‌= యుద్దసన్నాహాన్ని; చూడన్‌= చూడగా; ఘన= దట్టంగావున్న; విహంగ= పక్షులయొక్క; ఉత్కరము పయిన్‌= 
గుంపుమీదికి; కవియు= ఆక్రమించే; డేగతండంబుగతిన్‌= డేగలగుంపులాగా; కరము= మిక్కిలి; ఒప్పెన్‌= అమరింది. 
తాత్సర్యం: గుర్రాల గుంపుతో ఇరావంతుడు కురుసేన దగ్గరకు వెళ్ళి చొరబడటం చూస్తే దట్టంగా ఉండే 
పక్షులగుంపుమీదికి ఉరికే డేగ గుంపువలె ఉండింది. కౌరవుల సేన పక్షుల గుంపువలె, ఇరావంతుడి సైన్యం డేగ 
గుంపువలె అగుపించింది. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. ఇ ట్లుక్కు మిగిలి యెక్కినయర్జుననందనుం గనుంగొని శకునితమ్ములు శుకుండును, శర్మవంతుండును, 
వృషకుండును, నార్జవుండును, గజుండును, గవాక్షుండును, గుట్టిపు మొత్తంబులతో నగ్గలిక నతనిపై 
వాహనంబులం బటిపి పెటుదివియక రాయిరాయి దాశినట్లు దాంకి రయ్యిరువా(గును విచిత్రంబుగా6 బోర 
నయ్యార్వురు గాంధారకుమారులు నయ్యిరావంతుం బొదివి సెలకట్టెలవాట్ల డొంకెనపోట్ల నొప్పించిన 
బరిగోలలపోటులు దాశినం గినిసిన గంధగజంబు చందం బై. 91 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉక్కుమిగిలి+ఎక్కిన= మిక్కిలి పరాక్రమంతో అతిశయించిన; అర్జుననందనున్‌= 
అర్జునుడికొడుకైన ఇరావంతుణ్ణి; కనుంగొని= చూచి; శకుని తమ్ములు; శకుండును; శర్మవంతుడును; వృషకుండును; 
ఆర్జవుండును; గజుండును; గవాక్షుండును; గుజ్జపు మొత్తంబులతోన్‌= గుర్రపు సమూహంతో; అగ్గలికన్‌= పూనికతో; అతనిపైన్‌= 
ఆ ఇరావంతుడి మీదికి; వాహనంబులన్‌= గుర్రాలను; పజపి= తోలి; పిటు+తివియక= వెనక్కిమళ్లకుండా; రాయి= శిల; రాయిన్‌= 
శిలను; తా(కినట్టు= ఢీకొన్న విధంగా; తాశిరి= ఎదుర్కొనిరి; ఆ+ఇరువాగును= ఆ రెండు సేనలున్నూ; విచిత్రంబుగాన్‌= 
ఆశ్యర్యంగా; పోరన్‌= యుద్దంచేయగా; ఆ+ఆర్వురు= ఆ ఆర్వురు; గాంధారకుమారులు= గాంధార రాజుయొక్క కొడుకులు; 
ఆ+ఇరావంతున్‌= ఆ ఇరావంతుడిని; పొదివి= కమ్ముకొని; సెలకట్టెల= బాణాల; వాట్లన్‌= దెబ్బలతో; డొంకెన= ఈటెలయొక్క; 
పోట్టన్‌= పొడుచుటచేత; నొప్పించినన్‌= బాధపెట్టగా; బరిగోలల= అంకుశాలయొక్క; పోట్టన్‌= పొడుపులతో; తాంకినన్‌= 
గ్రుచ్చుకోగా; కినిసిన= కోపంచెందిన; గంధ= మదించిన; గజంబు= ఏనుగుయొక్క చందంబు+ఐ= విధమై. 


తాత్సర్యం: ఎక్కువయిన పరాక్రమంతో అతిశయించిన ఇరావంతుడిని చూచారు. శకుని తమ్ముళ్ళు ఆరుగురూ 
చాలా పూనికతో తమ గుర్రాల గుంపును వాడిమీదికి తోలారు. వెనక్కి తగ్గకుండా, రాయి రాతితో ఢీకొన్నట్టుగా 
రెండుపక్షాల వారూ చాలా ఆశ్చర్యంగా యుద్ధం చేశారు. ఆరుగురూ ఆ ఇరావంతుడిని చుట్టుముట్టి బాణాలతో 
బాదారు, వంకర కొనలుగల ఈటెలతో పొడిచారు. అంకుశపు పొడుపు తినిన మదపుటేనుగు విధంగా కోపగించి. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 331 
విశేషం: అలం: ఉపమ. 


ఆ. అత(డు ధన్వి యగుట నశ్వంబు( దొల6గ దా; టించి తిరిగి యా కడిందిమగల 
నారసములు పెక్కు నాటించి నొప్పించి । వెగడుపథటిచె సురలు వొగడుచుండ. 92 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; పొగడుచుండన్‌= పొగడుచుండగా; అతండు= ఆ ఇరావంతుడు; ధన్వి= విలుకాడు; అగుటన్‌= 
కావడంచేత; అశ్వంబున్‌= గుర్రాన్ని; తొల(గన్‌= పక్కకు పొయేటట్లుగా; దా(టించి= తప్పించి; తిరిగి= ప్రక్కకుమళ్ళి; ఆ కడింది= 
ఆ అసాధ్యులైన; మగలన్‌= శూరులను; నారసములు= బాణాలు; పెక్కు= అనేకములు; నాటించి= (గ్రుచ్చుకొనేటట్టుచేసి; నొప్పించి= 
బాధకలిగించి; వెగడుపటిచెన్‌= తల్లడిల్లదేశాడు. 


తాత్పర్యం: ఆ ఇరావంతుడు విలుకాడు కాబట్టి తన గుర్రాలను ప్రక్కకు తప్పించి మరల తిరిగివచ్చి ఆ వీరులపై 
పలుబాణాలు ప్రయోగించి నొప్పించాడు. అప్పుడు దేవతలందరూ ఆ ఇరావంతుడి శౌర్యాన్ని మెచ్చుకొన్నారు. 


వ. అట్టియెడ. 93 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: ఆ ఇరావంతుడు, పెక్కుబాణాలువేసి, శత్రువులకు అడలు పుట్టించే సమయంలో. 


క. మునుపోటుల. బడినొచ్చుట(। దనగుట్టము వడిన6 బడక ధరణికి లంఘిం 
చెను వెటిపు లేక పే రు । క్క్మునం బటుఖడ్గంబు వెటికికొనుచు రయమునన్‌. 94 

ప్రతిపదార్థం: మును= ముందే; పోటులన్‌+పడి= పొడుపులుతిని; నొచ్చుటన్‌= బాధపడటంచేత; తనగుజ్జము= ఇరావంతునియొక్క 
గుర్రము; పడినన్‌= పడిపోగా; పడక= తాను (ఇరావంతుడు) (క్రిందపడకుండా; వెజపులేక= భయపడకుండా; పేరు+ఉక్కునన్‌= 
మిక్కిలి స్టైర్యంతో; పటుఖడ్గంబున్‌= దిట్టమైనకత్తిని; రయమునన్‌= వేగంతో; పెటికికొనుచున్‌= ఒరనుండిపైకి దూస్తూ; ధరణికిన్‌= 
భూమిమీదికి; లంఘించెన్‌= దూకాడు. 

తాత్సర్యం: అంతకుముందే ఇరావంతుడి గుర్రం బాగా దెబ్బలుతిని ఉండడంచేత నేలకు ఒరిగిపోయింది. 
ఇరావంతుడు కిందపడకుండా చాలా జా(గ్రత్తగా ధైర్యంతో ఒక గట్టి కత్తిని తీసికొని వేగంగా నేలమీదికి దూకాడు. 


వ. ఇట్లు భూచారి యయిన భుజగరాజదౌహిత్రుం జూచి యేచి యా సుబలసూనులు సుట్టుముట్టి. 95 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ సుబలసూనులు= గాంధార రాజు సుబలుడి కుమారులు; భూచారి+అయిన= (పదాతి) 
భూమి మీద ఉండి యుద్దంచేసే వాడైన; భుజగరాజ దౌహి(త్రున్‌= సర్పాలరాజు కూతురి కొడుకైన ఇరావంతుణ్ణి; చూచి= దర్శించి; 
ఏచి= విజృంభించి; చుట్టుముట్టి= నాలుగు పక్కల క్రమ్ముకొని; 

తాత్సర్యం: భూమిమీద నిలబడి యుద్దంచేసే ఆ ఇరావంతుడిని చూచి, ఆ ఆరుగురు అన్నదమ్ములు విజృంభించి 
చుట్టుముట్టారు. 

విశేషం: ఇరావంతుడు కౌరవ్యుడనే సర్పరాజుకూతురు కొడుకు. 


క  పొడువ(గ వ్రేయంగ నతండుం । గడునుటి వగు నేర్పు కడిమికలిమిం దనపై. 
బడకుండ( గృపాణమ్మున6 । గడు(జిత్రపుగతుల జదిసె. గైదువు లెల్లన్‌. 96 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పొడువంగన్‌= ఆ సుబల సూనులు(తనను) బల్లాలతో గ్రుచ్చగా; వ్రేయంగన్‌= కొట్టగా; అత(డున్‌= ఆ ఇరావంతుడు; 
కడున్‌= మిక్కిలి; ఉజవు+అగు= ఎక్కువైన; నేర్పు= సామర్థ్యము; కడిమి= పరాక్రమము వీనిని; కలిమిన్‌= కలిగియుండుటచేత; 
తనపైన్‌= తనమీద; పడక+ఉండన్‌= తనమీదపడకుండునట్టుగా; కృపాణమ్మునన్‌= ఖడ్గంతో; కైదువులు+ఎల్లన్‌= అన్ని 
ఆయుధాలను; కడున్‌= మిక్కిలి; చిత్రపుగతులన్‌= విచిత్రాలైన పోకడలతో; జడిసెన్‌= నివారించాడు. 


తాత్పర్యం: ఆ శకుని తమ్ములు ఆరుగురూ, ఇరావంతుడిని బల్ల్హాలతో పొడిచారు. ఆయుధాలతో కొట్టారు. 
ఇరావంతుడు ఎక్కువ నేర్చు, సామర్థ్యం, పరాక్రమం కలిగినవాడు కావటంచేత, ఆ శత్రువులు ప్రయోగించిన అన్ని 


ఆయుధాలనూ, తన ఖడ్గంతో చిత్రవిచిత్రాలైన విధానాలతో అవి తనమీద పడకుండా చేసికొంటూ వాటి నన్నింటినీ 
ఖండించివేశాడు. 


వ. ఆ రౌతులు వీండు గాలుమానిసి యగుటం జేసి మనకు నొప్పింప వెరవుగాదయ్యెడు' నను 
దుర్విచారంబున. 97 


ప్రతిపదార్థం: ఆ రౌతులు= గుర్రాలనెక్కి యుద్దంచేసే ఆ ఆరుగురు; వీండు= ఈ ఇరావంతుడు; కాలుమానిసి= నేలపై నిల్చి 
యుద్దంచేసేవాడు (పదాతి) అగుటన్‌+చేసి= కావడంవల్ల; మనకున్‌= గాంధారరాజు కొడుకులైన మనకు; నొప్పింపన్‌= 
బాధపెట్టడానికి; వెరవు= సాధ్యము; కాదు+అయ్యెడున్‌= కాకుండా ఉన్నది; అను= అనునట్టి; దుర్‌+విచారంబునన్‌= చెడ్డ 
ఆలోచనతో. 


తాత్పర్యం: “ఈ ఇరావంతుడు నేలపై నిలిచి యుద్దం చేస్తున్నాడు. మనమేమో గుర్రాలపై కూర్చొని యుద్దం 
చేస్తున్నాము కాబట్టి మనకు వీడిని హింసించడం సాధ్యంకాదు. అనే చెడ్డ ఊహలో పడినవారై. 


ఆ. ఆర్వురును గడంగి హయముల డిగి పటు । ఖడ్గదీప్తు లడరం గదియుటయును 

బ్రమరి తిరిగి వారి. బండ్రెండుదునియలు । సేసి క్రీడికొడుకు సెల(గి యారె. 98 
ప్రతిపదార్థం: ఆర్వురునున్‌= ఆ ఆరుగురు సోదరులున్నూ; కడంగి= ప్రయత్నపడి; హయములన్‌= గుర్రాల నుండి; దిగి= 
క్రిందికిదిగి; పటుఖడ్గదీప్తులు= దృఢమైనకత్తుల కాంతులు; అడరన్‌= వ్యాపించగా; కదియుటయును= దగ్గరకురాగా; క్రీడికొడుకు= 
అర్జునుడి కుమారుడు; బ్రమరితిరిగి= చుట్టివచ్చి; వారిన్‌= ఆ శకుని సోదరులు ఆరుమందిని; పం(డైండు= పన్నెండు; తునియలు= 
తునుకలుగా; చేసి= సలిపి; చెలంగి= చెలరేగి; ఆర్బెన్‌= బొబ్బరించాడు. 


తాత్సర్యం: ఆ ఆరుగురు సోదరులు గుర్రాలమీదినుండి నేల పైకి దిగారు. పదునైన దిట్టములైన ఖడ్లాల చేతబట్టుకొని 
ఆ ఇరావంతుడి దగ్గరకు వచ్చారు. ఆ ఇరావంతుడు, చుట్టివచ్చి ఒక్కొక్కడిని, రెండుతుంటలచొప్పున ఆ ఆరుగుర్ని 
మొత్తం పన్నెండు తుంటలుగా నరికివేశాడు. వీరావేశంతో పెనుబొబ్బలు పెట్టాడు. 


అనతారిక: ఈ దృశ్యాన్ని చూచిన దుర్యోధనుడు ఇరావంతుడి మీదకి యుద్దానికి అలంబుసుడనే రాక్షసుడిని ఉసిగొల్పుతాడు. 
క _ వెక్కస మందుచు( గురుపతి | రక్కసుతో ననియె 'నియ్యురగ దౌహిత్రుం 
డొక్కండ మన సైన్యంబు । ల్ఫక్కడంచుచు నున్నవా€ డలంబుస! కంటే.” 99 


ప్రతిపదార్థం: కురుపతి= కురురాజు దుర్యోధనుడు; వెక్కసము= అసహనము; అందుచున్‌= పొందుచున్నవాడగుతూ; 
రక్కసుతోన్‌= రాక్షసుడితో; అలంబుస!= ఓ అలంబుసుడా!; ఈ+ఉరగదౌహిత్రుండు= ఈ నాగరాజు కూతురి కొడుకు 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 333 


(ఇరావంతుడు); ఒక్కడు+అ; మన సైన్యంబుల్‌= మనయొక్క సేనలను; చక్కడంయచున్‌+ఉన్నవాండు; సంహరిస్తూ ఉన్నాడు; 
కంటే?= చూచావా?; అనియెన్‌= అని అన్నాడు. 

తాత్సర్యం: ఆ ఆరుగురు గాంధారరాజు కుమారులను ఇరావంతుడొక్కడే చంపటాన్ని దుర్యోధనుడు చూచాడు. 
అతడికి వెక్కసపాటు ఎక్కువైంది. తన సమీపానవుండే రాక్షసుడితో “ఓ అలంబుసుడా! చూచావుగదా! అర్జునుడి 
కొడుకు ఇరావంతుడు ఒక్కడే మనసైన్యం మీద విరుచుకపడి అడగారిపోయ్యేట్టు చేస్తున్నాడు. 


అలంబుసునిచేత నిరావంతు(డు నృతుం డగుట (సం. 6-86-48) 
వ. అని యాతని వలను సూపినం గనుంగొని దైతేయనాథుండు. 100 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; ఆతని= ఆ ఇరావంతునియొక్క; వలనున్‌= ఉన్నవైపును; చూపినన్‌= చూపించగా; ఆ 
దైతేయనాథుండు= రాక్షసప్రభువైన ఆ అలంబుసుడు; కనుంగొని. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఇరావంతుడున్న దిక్కుచూపగా, ఆ అలంబుసుడు చూచి- (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కడగి నడచి మాయ గావింప నయ్యిరా । వంతు నశ్వసేనయంతసేన 
వుట్టి వారిమీద బురికొని తలపడి । సమయం జేసి నదియు సమసె నధిప! 101 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కడంగి= ప్రయత్నించి; నడచి= ఆ ఇరావంతుడి సమీపానికిపోయి; మాయన్‌= 
రాక్షస మాయను; కావింపన్‌= చేయగా; ఆ+ఇరావంతున్‌= ఆ ఇరావంతుడియొక్క; అశ్చసేన+అంత= గుర్రాల సైన్యం ఎంత 
ఉన్నదో; అంత= ఆ పాటి; సేన= సైన్యం; పుట్టి= ఉప్పతిల్లి; వారిమీందన్‌= ఆ ఇరావంతుడి సైన్యాలమీద; పురికొని= (క్రమ్ముకొని; 
తలపడి= ఎదిరించి; సమయన్‌+చేసెన్‌= చంపివేసింది; అదియున్‌= మాయచేపుట్టిన ఆ సేనకూడా; సమసెన్‌= నశించింది; 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్టా! ఆ అలంబుసుడు వేగంగా ఆ ఇరావంతుడున్న దిక్కుకు వెళ్ళాడు. తన మాయాబలంతో 
ఆ ఇరావంతుడి అశ్యసేన ఎంత ఉన్నదో అంత అశ్వసేనను తానూ పుట్టించాడు. మాయతో పుట్టిన ఆ అశ్వసేన 
ఇరావంతుడి అశ్వ సైన్యాన్ని (కమ్ముకొని, ఎదిరించి చంపివేసింది. తర్వాత ఆ మాయ గుర్రాల దండు కూడా నశించింది. 


వ. అయ్యిరావంతుం డొక్కరుండును బొలివోని విక్రమంబున నలంబుసుని మార్కొని రయంబు మెజియ మెటుంగు 
మెటిసినట్లు గవిసి కరవాలంబున విల్లు దునిమిన దనుజుండు వినువీథి కెసి మాయాశరంబుల నతని 
నొప్పించినం గోపించి గగనంబునకు లంఘించి. 102 


ప్రతిపదార్థం: ఆ+ఇరావంతుండు= ఆ ఇరావంతుడు; ఒక్కరుండునున్‌= ఒంటరివాడైనప్పటికి; పొలిపోని= వ్యర్థముకాని; 
విక్రమంబునన్‌= పరాక్రమంతో; అలంబుసునిన్‌; మార్కొని= ఎదిరించి; రయంబు= వేగము; మెజయన్‌= ప్రకాశింపగా; మెణుంగు= 
మెరుపు; మెజసిన+అట్టు= మెరిసిన విధంగా; కవిసి; కరవాలంబునన్‌= కత్తితో; విల్లున్‌= ధనుస్సును; తునిమినన్‌= తుంచివేయగా; 
దనుజుండు= రాక్షసుడు; వినువీథికి= ఆకాశమార్గానికి; ఎగసి= ఎగిరి; మాయాశరంబులన్‌= మాయచే పుట్టిన బాణాలతో; అతనిన్‌:= 
ఆ ఇరావంతుబణ్ణ్ల; నొప్పించినన్‌= నొప్పికలిగేటట్టు చేయగా; కోపించి; గగనంబునకున్‌= ఆకాశానికి; లంఘించి= ఎగిరి. 


తాత్సర్యం: ఆ ఇరావంతుడు ఒంటరివాడై పరాక్రమంతో ఆ అలంబుసుడిని ఎదిరించాడు. వేగంగా మెరుపు 
మెరిసినట్టు ఆ రాక్షసుడిమీద పడ్డాడు. కత్తితో వాడి వింటిని తుంటులు చేశాడు. అప్పుడు అలంబుసుడు ఆకాశానికి 
ఎగిరిపోయి, మాయాబాణాలు అతడిపై గుప్పించి, నొప్పించాడు. ఇరావంతుడు కూడా కోపంతో ఆకాశానికి ఎగిరి. 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఘనఖడ్గంబున వానిం । దునుమ నలంబుసుండు దోడుతో నుజ్జ్వల యౌ 
వనరూపము గ్రొత్తగ6 గై । కొని పెన(గంబెన(గ( బార్జుకొడు కచలుం దై. 103 


ప్రతిపదార్థం: పార్టుకొడుకు= అర్జునుడి కొడుకు ఇరావంతుడు; ఘనఖడ్గంబునన్‌= గొప్ప కత్తితో; వానిన్‌= ఆ అలంబుసుడిని; 
తునుమన్‌= నరికివేయగా; అలంబుసు(డున్‌= రాక్షసుడు; తోడుతోన్‌= వెనువెంటనే; ఉజ్జులయౌవన రూపమున్‌= (ప్రకాశిస్తున్న 
యౌవనంతో కూడిన రూపాన్ని; (క్రొత్తగన్‌= నూతనంగా; కైకొని= తీసికొని (గ్రహించి); పెనంగన్‌= చుట్టుకొని యుద్దంచేయగా; 
అచలుండు+ఐ= (ఇరావంతుడు) కదలికలేనివాడై; పెనంగన్‌+పెనయన్‌= యుద్దంచేయగా. 


తాత్సర్యం: ఇరావంతుడు బలమైన కత్తితో అలంబుసుడిని నరికివేశాడు. వాడు వెంబడివెంబడిగానే (ప్రకాశిస్తుండే 
యౌవనరూపాన్ని అప్పటికప్పుడు కొత్తగా పొంది, యుద్దం చేశాడు. ఇరావంతుడుకూడా స్థిరంగా నిలబడి యుద్దంచేస్తుండగా. 


క జననీవంశంబున(గల | యనుపమమాయానుభావ మాత్మం దలంచి శే 
షునిచందంబగు రూపం । బున. బేర్ణి యనేక నాగపుంజముతోడన్‌. 104 


ప్రతిపదార్థం: జననీవంశంబునన్‌= తల్లియొక్కవంశంలో; కల= ఉన్నటువంటి; అనుపమ= సాటిలేని; _మాయా= 
ఇంద్రజాలవిద్యలయొక్క; అనుభావము= ప్రభావాన్ని; ఆత్మన్‌= మనస్సులో; తలంచి= తలచుకొని; అనేకనాగపుంజముతోడన్‌= 
అనేకములైన నాగులయొక్క సమూహముతోకూడా; శేషుని= ఆదిశేషునియొక్క; చందంబు+అగు= విధమైన; రూపంబునన్‌= 
ఆకారంతో; పేర్చి= అతిశయించి. 


తాత్సర్యం: ఆ ఇరావంతుడు తనతల్లియొక్క నాగవంశంలో ఉండే సాటిలేని ఇంద్రజాల విద్యల ప్రభావాన్ని మనసులో 
తలచుకొన్నాడు. వెంటనే చాలా నాగుల సమూహంతో ఆదిశేషుడి మాదిరి రూపాన్ని ధరించి. 


చ. అడరిన దానవుండు గరు డాకృతి. గైకొని మాయతోడ లో. 
బడ భుజగంబులం బొదివి పట్టి రయంబున మ్రింగి యప్పు చే 
డ్పడు నరుపట్టి కంఠము. గృ పాణమునం దెగవ్రేయ మేదినిం 
బడి మొగ మొప్పె( బూరశశి భాతి వికారము లేని చెన్నునన్‌. 105 


ప్రతిపదార్థం: అడరినన్‌= (ఇరావంతుడు) విజృంభించగా; దానవుండు= అలంబుసుడు; గరుడ+ఆకృతిన్‌= గరుత్మంతునియొక్క 
ఆకారంవంటి ఆకారాన్ని; కైకొని= (గ్రహించి; మాయతోడన్‌= ఇం(ద్రజాలంచేత; లోన్‌+పడన్‌= అధీనంకాగా; భుజగంబులన్‌= 
సర్పాలను; పొదివి= క్రమ్ముకొని; పట్టి= పట్టుకొని; రయంబునన్‌= వేగంగా; (మ్రింగి= తిని; అప్టు= ఆ సమయంలో; చేడ్పడు= 
బాధపడుతున్న; నరుపట్టి కంఠము= ఇరావంతునియొక్క మెడను; కృపాణమునన్‌= కత్తితో; తెగన్‌+వ్రేయన్‌= నరికివేయగా; 
మేదినిన్‌= నేలమీద; పడి; వికారములేని= రూపముయొక్క మారుపాటులేనట్టి; చెన్నునన్‌= అందంతో; పూర్ణశశిభాతిన్‌= పున్నమినాటి 
చంద్రుడువలె; ఒప్పెన్‌= (అతడి ముఖం) ఒప్పింది. 


తాత్పర్యం: ఆ ఇరావంతుడు నాగులగుంపుతో అలంబుసుడిమీదికి ఉరికాడు. అప్పుడు ఆ రాక్షసుడు గరుత్మంతుడి 
ఆకారం ధరించి, ఇంద్రజాలంతో వాటిని అధీనంలోనికి తెచ్చుకొని, పట్టుకొని, అన్ని పాములనూ తిన్నాడు. అప్పుడు 
ఇరావంతుడు కొంచెం ఇరుకున పడ్డాడు. ఆ సమయం కనిపెట్టి రాక్షసుడు ఇరావంతునిమెడ నరికివేశాడు. అతడి 


తల నేలపైబడింది. అయినా ఆ ఇరావంతుడి ముఖానికి చావు కళపట్టకుండా కళకళలాడుతూ పున్నమిచంద్రుడివలె 
ప్రకాళశిస్తూనే ఉన్నది. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 335 
విశేషం: అలం: ఉపమ. 


వ. అంత వియత్తలం బుదాత్తమిహిరమండలమండితమధ్యం బయ్యె నని చెప్పిన విని ధృతరాష్టుం 
డయ్యిరావంతుండు వడినం బాండవులును వారి యోధవీరులును జేసిన తెబంగు సెప్పు మనవుడు 
సంజయు. డతని కిట్లనియె. 106 

ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; వియత్‌+తలంబు= ఆకాశము; ఉదాత్త= గొప్పదైన; మిహిర= సూర్యునియొక్క; 

మండల= మండలంచేత; మండిత= అలంకరింపబడిన; మధ్యంబు+అయ్యెన్‌= మధ్యభాగం కలిగినదైనది; అని చెప్పినన్‌= అని 
చెప్పగా; ధృతరాష్ట్రుండు; ఆ+ఇరావంతుండు= ఆ అర్జునుడి కొడుకు; పడినన్‌= చావగా; పాండవులును= పాండురాజు 
కొడుకులున్నూ; వారి= ఆ పాండవ పక్షానికి చెందిన; యోధవీరులును= భటులు, శూరులు; చేసిన= నిర్వహించిన; తెణంగు= 
విధానమును; చెప్పుము= తెలియ చెప్పుము; అనవుడున్‌= అనగా; సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్లు అనియెన్‌. 
తాత్సర్యం: 'ఆ ఇరావంతుడు చచ్చిన సమయంలో మిట్టమధ్యాహ్నమైంది' అని సంజయుడన్నాడు. ధృతరాష్ట్రుడు 

'ఇరావంతుడు చచ్చిన పిదప ఆ పాండవులు, వారి భటులు వీరులు అంతా ఏమి చేశారో చెప్పు' అని అడిగాడు 

సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్టా చెప్పాడు. 

శా. తోడంబుట్టువుపాటు సూచి యలుకన్‌ దుర్వారశుం భద్దతిన్‌ 
హైడింబుండు, మహాసురేంద్రులు గజేం ద్రారూఢు లై సంగర 
క్రీడాలోలత( దన్ను మీటి విలయా గ్నింబోల దిక్టక్రమ 
ల్లాడన్‌ బెట్టుగ నారి చొచ్చెం గురు సై న్యంబున్‌ మహోగ్రంబుగన్‌. 107 

ప్రతిపదార్థం: తోడన్‌+పుట్టువు= తోడపుట్టిన వాడైన ఇరావంతుడి యొక్క; పాటు= చావు; చూచి; అలుకన్‌= కోపంతో దుర్వార 
శుంభత్‌+గతిన్‌= అడ్డగించలేని చాకచక్యంతో కూడిన పోకడతో; హైడింబుండు= హిడింబ కొడుకైన ఘటోత్కచుడు; 
గజ+ఇం(ద్ర+ఆరూఢులు+ఐ= గొప్ప ఏనుగులను ఎక్కినవారై; మహా+అసుర+ఇం(ద్రులు= గొప్ప రాక్షస శ్రేష్టులూ; సంగర 
శ్రీడాలోలతన్‌= యుద్దమనే ఆటలోని ఆసక్తిచేత; తన్నున్‌+మీటి= ఆ ఘటోత్కచుడిని కూడా అతిక్రమించి; దిక్‌+చ(క్రము= 
దిక్కులయొక్క మధ్యభాగము; అల్ల్హాడన్‌= కదలిపోవునట్టుగా; బెట్టుగన్‌= (వారి అండతో) బిగ్గరగా; ఆర్భి= బొబ్బలుపెట్టి; 
విలయ+అగ్ని+పోలన్‌= ప్రళయాగ్నిని పోలి; మహా+ఉ(గ్రంబుగన్‌= చాలా భయంకరంగా; కురుసైన్యంబున్‌= కౌరవుల సైన్యంలోకి; 
చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సర్యం: సోదరుడు మరణించటం చూచి ఘటోత్కచుడు కోపించి అనివార్యమైన వేగంతో ముందుకు వచ్చాడు. 
అతడి అనుయాయులైన రక్కసులు ఏనుగుల నెక్కి యుద్ద క్రీడోత్సాహంతో అతడిని తలకడచి ప్రళయాగ్నివలె 
భాసించాడు. దిక్కులల్లాడగా పెడబొబ్బలు పెట్టుతూ కురుసైన్యంలోకి ఘటోత్కచుడు చొరబడ్డాడు. 
చ. కరమున నున్న శూలమున( గ్రమ్ముమెటుంగులు శత్రు సైన్య భీ 

కరములుగా గజాశ్వభట కాయములన్‌ గుదిగ్రుచ్చినట్లుగాC 

జెరువుచు వచ్చువాని గురు సింహుండు సూచి మదాంధసింధురో 

తృ్కరరభసాతిభీషణముగాం గవిసెం బటువిక్రమోద్దతిన్‌. 108 
ప్రతిపదార్థం: కురుసింహుండు= దుర్యోధనుడు; కరమునన్‌= చేతియందు; ఉన్న= పట్టుకొని ఉన్నట్టి; శూలమునన్‌; (క్రమ్ము= 
పైకి ఉబుకుచున్న; మెణుంగులు= కాంతులు (తళ తళలు); శత్రు సైన్య భీకరములు+కాన్‌= విరోధుల సైనికులకు భయంకలిగించేవికాగా; 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


గజ= ఏనుగుల యొక్కయు; అశ్వ= గుర్రాల యొక్కయు; భట= భటులయొక్కయు; కాయములన్‌= దేహాలను; గుది[గ్రుచ్చిన+అట్టుగాన్‌= 
వరుసగా పూలు గ్రుచ్చిన దండవలె; చెరువుచున్‌= (శూలానికి) గ్రుచ్చుకొంటూ; వచ్చువానిన్‌= వస్తున్న ఘటోత్కచుణ్ణి; చూచి= తిలకించి; 
మద= మదంచేత; అంధ= గుడ్డిదైన; సింధుర= ఏనుగుల యొక్క; ఉత్కర= సమూహముయొక్క; రభస= వేగంవంటి వేగంతో; 
అతిభీషణముగాన్‌= చాలా భయంకరంగా; పటువి[క్రమ+ఉద్దతిన్‌= నేర్చు గల పరాక్రమంవల్ల కలిగిన గర్వంతో; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఘటోత్కచుడు చేత శూలంపట్టుకొని యుద్ధంలోకి ఉరికాడు. ఆ శూలము నుండి పైకి వచ్చిన 
తళతళకాంతులు శత్రుసైనికులకు చాలా భయం కలిగించాయి. ఆ ఘటోత్కచుడు తన శూలానికి ఏనుగుల, 
గుర్రాల, భటుల దేహాలను వరుసగా ఒకదారంలోనికి రకరకాల పూలను (గ్రుచ్చనట్టుగా గ్రుచ్చుకొంటూ వచ్చాడు. 
దుర్యోధనుడు ఈ రాక్షసుణ్ణి చూశాడు. మదం పట్టడంవల్ల ముందు వెనుకలు తెలియని ఏనుగుల గుంపువలె 
మిక్కిలి వేగంతో నేర్పుగల పరాక్రమంచేత చాలా ఉద్ధతితో దుర్యోధనుడు వాని నెదుర్కొన్నాడు. 


క వంగాధిపతియు శౌర్యో । త్తుంగతనుండగుచు నీసుతుం డలర6గ దై 
త్యుం గదిసె గాఢమద మా । తంగ ఘటలతోడ నపుడు దారుణభంగిన్‌. 109 


ప్రతిపదార్థం: నీ సుతుండు= నీ కొడుకు దుర్యోధనుడు; అలరంగన్‌= సంతోషపడగా; అపుడు= ఆ సమయంలో; 
వంగ+అధిపతియున్‌= వంగదేశపురాజు; శౌర్య+ఉత్తుంగ తనుండు= పరాక్రమంచేత పొడుగుసాగిన శరీరంగలవాడు; అగుచున్‌= 
అయి; గాఢ= దట్టమైన; మద= మదంకలిగినట్టి; మాతంగ= ఏనుగులయొక్క; ఘటలతోడన్‌= గుంపులతో; దారుణభంగిన్‌= 
భయంకరమైన విధంగా; దైత్యున్‌= ఘటోత్కచుడిని; కదిసెన్‌= సమీపించాడు - ఎదురుకొన్నాడు. 


తాత్సర్యం: నీ కొడుకు సంతోషపడుతూండగా వంగదేశరాజు శౌర్యంచేత ఒళ్ళుపెంచుకొని, బాగా మదించినట్టి ఏనుగుల 
గుంపుల సహాయంతో, శత్రువులకు చాల భయం కలిగే విధంగా- ఆ రాక్షసుడైన ఘటోత్కచుడి సమీపానికి చేరాడు. 


వ. ఇట్లు దన్ను బెట్టు గిట్టిన కరినికరంబులం గని పొంగి కరవాలంబు గొని యడరి ఘటోత్కచుండు. 110 


ప్రతిపదార్థం: ఘటోత్కచుండు= రాక్షసుడైన ఘటోత్కచుడు; ఇట్టు= ఈ విధంగా; తన్నున్‌= తనను (ఘటోత్కచుడిని); బెట్టు= 
అధికంగా; కిట్టిన= సమీపించిన; కరినికరంబులన్‌= ఏనుగుల గుంపులను; కని; పొంగి= గర్వపడి; కరవాలంబున్‌= కత్తిని; కొని; 
అడరి= విజృంభించి. 


తాత్పర్యం: ఆ ఘటోత్కచుడు తనను సమీపించిన ఏనుగుల గుంపును చూశాడు. గర్వంతో కత్తి చేతపట్టుకొని, 
చెలరేగి వాటిపైకి దూకి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: ఘట+ఉత్‌+కచుడు- ఘటోత్కచుడు (కుండమాదిరిగా పైకి లేచిన వెండ్రుకలు కలవాడు) భీముడి వలన హిడింబ అనే 
రాక్షసి గర్భంలో జనించినవాడు. 


క, కరదంతకర్ణమస్తక | చరణములవి తో(పకుండుచందముగా ని 
ష్టురవిక్రమకేళీ వి । స్పురణంబున రూపుమాపె సురలు నుతింపన్‌. 111 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; నుతింపన్‌= కీర్తింపగా; కర= తొండాలు; దంత= దంతాలు; కర్ల= చెవులు; మస్తక= తలలు; 
చరణములు= కాళ్ళు; అవి; తోపకుండు చందముగాన్‌= తెలియకుండా ఉన్న విధంగా; నిష్టుర= కఠినమైన; విక్రమ= పరా(క్రమమనెడు; 
కేళీ= ఆటయొక్క; విస్ఫురణంబునన్‌= స్ఫూర్తితో; రూపుమాపెన్‌= చంపాడు. 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 337 


తాత్సర్యం: ఆ ఘటోత్కచుడు కఠోరమైన పరాక్రమంతో అవలీలగా ఆ ఏనుగుల తొండాలు, దంతాలు, చెవులు, 
తలలు, కాళ్ళు వాటి రూపం తెలియకుండా పోయే విధంగా తునాతునకలుచేశాడు. దేవతలు కూడా ఇతని శౌర్యాన్ని 
ఎంతో మెచ్చుకొన్నారు. 


వ. ఇవ్విధంబున గజంబులు వొలిసిన గజపురనాథుండు రోషంబున నురవడించి నారాచవృష్టి ముంచి 
వేగవంతుండును, విద్యుజ్ఞిహ్వుండును, బహ్వాశియు, నను దనుజప్రధాననాయకులం బ్రేతపతిపురంబున కనిచి 
యా భీమసేన తనయుతనువుననిశాతశరములు నించినం గోదండపాణియై క్రోధాగ్నిజ్వాలలు నిగుడువడువునC 
బటుబాణజ్వాలలు నిగిడించి కదిసి కురుపతి నవలోకించి యా ఘటోత్మచుం డిట్లనియె. 112 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ పైన చెప్పిన రీతిగా; గజంబులు= ఏనుగులు; పొలిసినన్‌= చావగా; గజపురనాథుండు= 
హస్తినాపురమునకు రాజైన దుర్యోధనుడు; రోషంబునన్‌= కోపంతో; ఉరవడించి= వేగిరపడి; నారాచవృష్టిన్‌= బాణాలవానలో; 
ముంచి= ముంచివేసి; వేగవంతుండు, విద్యుజ్జిహ్వాండు, బహ్వాశియున్‌; అను= అనునట్టి; దనుజ ప్రధాన నాయకులన్‌= రాక్షసులలో 
ముఖ్యులైన నాయకులను; (ప్రేతపతి పురంబునకున్‌= యమధర్మరాజు నగరానికి; అనిచి= పంపి; ఆ భీమసేనతనయు తనువునన్‌= 
ఆ భీముడి కొడుకైన ఘటోత్కచు శరీరంలో; నిశాతశరంబులున్‌= పదునుగల బాణాలను, నించినన్‌= నిండచేయగా; అతండు= 
ఆ ఘటోత్కచుడు; కోదండపాణి+ఐ= విల్లుచేతగలవాడై; (క్రోధ+అగ్నిజ్యాలలు= కోపమనే అగ్గియొక్క సెగలు; నిగుడువడువునన్‌= 
వ్యాపించే విధంగా; పటు బాణజ్యాలలు= శక్తిగల బాణాల సెగలు; నిగిడించి= వ్యాపించేటట్టుచేసి; కదిసి= దగ్గరకు వచ్చి; కురుపతిన్‌= 
దుర్యోధనుడిని; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: ఈ విధంగా ఘటోత్కచుడు కౌరవసేనలోని ఏనుగులనన్నింటినీ తునుకలు చేశాడు. దీనిని చూచి 
దుర్యోధనుడు త్వరత్వరగా బాణాలవర్షంలో ముంచి కోపించి, అంతటితో ఊరుకోక వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, 
బహ్వాశి అనే ముగ్గురు ప్రముఖులైన రాక్షసులను చంపాడు. ఘటోత్కచుడి శరీరాన్నంతా బాణాలతో నింపేశాడు. 
అప్పు డా రాక్షసుడు విల్లుచేతపట్టుకొని కోపమనే అగ్నిజ్వాలలు వ్యాపించునట్టు బాణాల కాంతులు ప్రసరింపజేస్తూ 
దుర్యోధనుడి వద్దకువచ్చి, ఆతడిని చూచి ఇట్టా అన్నాడు. 
ఉ. _“పాడియు సత్యముం గలుగు పాండుతనూజుల కీవు దొల్లి యె 

ప్పాడిమెయిన్‌ సభం గరము భంగ మొనర్హితి నాటియందటుం 

జూడగ నేడు తత్పలము సూపెద నీ కని మూదలించి మై 

నాడ నేసి. గృష్టభుజ గావలి( బోలిన నారసంబులన్‌. 113 
ప్రతిపదార్థం: ఈవు= దుర్యోధనుడవైన నీవు; తొల్లి= మునుపు (సభలో); పాడియున్‌= ధర్మము; సత్యమున్‌= నిజము చెప్పుటయు; 
కలుగు; పాండుతనూజులకున్‌= పాండవులకు; సభన్‌= కౌరవసభలో; ఏ+పాడిమెయిన్‌= ఏ మాత్రం న్యాయంతో; కరమున్‌= 
మిక్కిలి; భంగము= అవమానము; ఒనర్చితి(వి)= చేశావో; నాంటి= ఆనాడు సభలోనున్నట్టి; అందణున్‌; చూడ(గన్‌= చూస్తుండగా; 
నేండు= ఈదినం; నీకున్‌= నీకు; తద్‌+ఫలమున్‌= దానియొక్క ఫలాన్ని; చూపెదన్‌= చూపిస్తాను; అని= అంటూ; మూదలించి= 
హెచ్చరించి; కృష్ణభుజగ+ఆవలిన్‌= నల్ల త్రాచులవరుసను; పోలిన= సరిపోలిన; నారసంబులన్‌= బాణాలను; మైన్‌= దేహంలో; 
ఆడంగన్‌+ఏసెన్‌= నాటుకొనేటట్టు వేశాడు. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! న్యాయం సత్యం కలిగినట్టి పాండవులకు నీవు అనాడు సభలో ఏ న్యాయంతో ఎంతగా 
అవమానం కలిగించావో, ఆనాడు సభలో ఉండినవారంతా ఈనాడు ఇక్కడ చూస్తూ ఉండగా దానిఫలాన్ని నీకు 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూపిస్తాను” అని హెచ్చరిస్తూ నల్లత్రాచుపాముల వరుసతో సమానాలైన బాణాలతో ఆ దుర్యోధనుడి శరీరాన్నంతా 
నింపివేశాడు. 


క '*దానికిం. జల మెడలక నీ । సూనుం డా పవనసూనుసూనునిమేనం 
దా నుగ్రశరము లిరువది । యేను వెసం గీలుకొలిపె నిభపురనాథా! 114 


ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినాపురానికి రాజైన ధృతరాష్ట్రా!; నీ సూనుండు= నీ కొడుకు దుర్యోధనుడు; దానికిన్‌= ఆ 
ఘటోత్కచుడు వేసిన బాణాలకు; చలము= మత్సరము; ఎడలక= వదలిపెట్టకుండా; ఆ పవనసూను సూనునిమేనన్‌= ఆ భీముడి 
కొడుకైన ఘటోత్కచుడి శరీరంమీద; తాన్‌= తాను (దుర్యోధనుడు); ఇరువది+ఏను= ఇరవై అయిదు; ఉగ్రశరములు= 
భయంకలిగించే బాణాలు; వెసన్‌= వేగంతో; కీలుకొలుపెన్‌= నాటినాడు. 


తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కొడుకు దుర్యోధనుడు- ఆ ఘటోత్కచుడు వేసిన కరుకైన బాణాలకు 


జంకిపోకుండా, మాత్సర్యాన్ని వదలకుండా, అతడి దేహంలో నాటుకొనేటట్టుగా ఇరవై అయిదు బాణాలు వెంటనే 
ప్రయోగించాడు. 


తే. అసుర కినిసి కృతాంతజిహ్వయునుబోని । శక్తి యెత్తిన న మ్మహీశ్వరున కపుడు 
వంగపతి యడ్డపడుటయు వానిగజము(। గూల వైచిన నాతండు నేల కుటికె. 115 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు- ఘటోత్కచుడు; కినిసి= అలిగి; కృతాంతజిహ్వయునున్‌ పోని= యమధర్మరాజు నాలుకను 
పోలిన; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; ఎత్తినన్‌= ఎత్తుకోగా; అపుడు; ఆ+మహీశ్వరునకున్‌= ఆ దుర్యోధనుడికి; వంగపతి= 
వంగదేశపురాజు; అడ్డుపడుటయున్‌= అడ్డం తగలగా; వానిగజమున్‌= ఆ వంగదేశపురాజు ఏనుగును; కూలవైచినన్‌= పడిపోయేట్టుకొట్టగా; 
ఆతండు= ఆ వంగదేశరాజు; నేలకున్‌= భూమిమీదికి; ఉణీకెన్‌= దూకాడు. 


తాత్సర్యం: ఘటోత్కచుడు మహాకోపంతో దుర్యోధనుడిమీద పడవేయటానికి యముడి నాలుకమాదిరి భయంకరమైన 
శక్యాయుధాన్ని ఎత్తాడు. ఇంతలో దుర్యోధనుడికి అడ్డంగా వంగదేశరాజు రాగా, అతడి ఏనుగును రాక్షసుడు దానితో 
కూల్చాడు. వంగదేశరాజు నేలకు దూకాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. ఏనుంగు వడిన నచ్చటి। సేనలు దెరలుటయు రాజసింహుండు దన్నుం 
దాన పురికొల్పికొని వెలి । పూనక దానవునియెదుర నొక్కడ నిలిచెన్‌. 116 


ప్రతిపదార్థం: ఏనుంగు= ఏనుగు; పడినన్‌= పడిపోగా; అచ్చటిసేనలు= అక్కడవుండే సైన్యాలు; తెరలుటయున్‌= తొలగిపోగా; 
రాజసింహు(డున్‌= రాజుల్లో గొప్పవాడు దుర్యోధనుడు; తన్నున్‌= తనను; తాను+అ= తానే; పురికొల్సికొని= (ప్రోత్సాహపరచికొని; 
వెజపున్‌= భయాన్ని; ఊనక= పొందక; దానవుని= ఘటోత్కచుడియొక్క; ఎదురన్‌= సమక్షంలో; ఒక్కండు+అ= ఒంటరివాడుగానే; 
నిలిచెన్‌= నిలబడ్డాడు. 


తాత్సర్యం: వంగపతి ఏనుగు నేలకూలటంతో కౌరవసేనలు భయంతో పెద్దపెట్టున అరిచాయి. దుర్యోధనుడు 
తన్నుతానే ప్రోత్సాహపరచికొన్నాడు. (అక్కడ వేరేవీరులు) ప్రోత్సాహపరచే వారులేరన్నమాట- అతడు భయంలేకుండా 
తాను ఒక్కడే వాడియెదుట నిల్చి ఎదుర్కొన్నాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 339 


క నిలిచి మహాస్తం బెఐ మం । టలు గ్రమ్మంగం బెలుచ నేయుటయు నడుమన చె 

క్కలు గాంగ నేసి దిక్కులు । నలిగులిగా నత(డు సింహనాదము సేసెన్‌. 117 
ప్రతిపదార్థం: నిలిచి= నిలబడి; ఎజమంటలు= ఎ(ర్రటి జ్వాలలు; (క్రమ్మంగన్‌= వ్యాపించగా; పెలుచన్‌= కోపంతో; 
మహా+అ(స్రంబు= గొప్ప ఆయుధాన్ని; ఏయుటయున్‌= ప్రయోగించగా; అతండు= ఆ ఘటోత్కచుడు; నడుమన= మధ్యలోనే; 
చెక్కలు+కా(గన్‌= చెక్కలయ్యేటట్టుగా; ఏసి= కొట్టి; దిక్కులు= అన్ని దిక్కులు; నలిగులిగాన్‌= పిక్కటిల్లేట్టుగా; సింహనాదము= 
సింహగర్దనాన్ని; చేసెన్‌= చేసినాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు ఘటోత్కచుడికి ఎదురుగా నిలబడి, ఎర్రటి జ్వాలలు అంతటా వ్యాపించే ఒక గొప్ప 
ఆయుధాన్ని మహాకోపంతో వాడిమీదకు విసిరాడు. వాడు ఆ ఆయుధాన్ని మధ్యలోనే ముక్కలుచెక్కలుచేసి, దిక్కులు 
పిక్కటిల్లేటట్టుగా సింహంవలె గర్జించాడు. 
వ. ఇట్లు సేసిన విని గాంగేయుండు గురుపక్షయోధవీరులం గలయం గనుంగొని. 118 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సేసినన్‌= సింహనాదం చేయగా; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; కురుపక్షయోధవీరులన్‌= 
కౌరవుల పక్షంలో ఉండేభటులను, శూరులను; కలయన్‌= అంతటను; కనుంగొని. 
తాత్పర్యం: భీష్ముడు ఘటోత్కచుడు చేసిన సింహనాదాన్ని విని, కౌరవపక్షంలోని భటులను, శూరులను 
తేరిపారచూచి (ఇట్లా అన్నాడు). 
క. “భీముని తనయుం డత్యు । ద్దామగతిన్‌ రాజు. దొడరి తత్మరటిఘటా 

స్తోమంబు గూల్చి యాతని । పై మారిమసంగినట్లు బలువిడి. గవిసెన్‌. 119 


ప్రతిపదార్థం: భీముని తనయుండు= భీమునియొక్క కొడుకు- ఘటోత్కచుడు; అతి+ఉద్దామగతిన్‌= హద్దులేని విధంగా; రాజున్‌= 
దుర్యోధనుడిని; తొడరి= వెంబడించి; తద్‌+కరటి ఘటాస్తోమంబున్‌= ఆ దుర్యోధనుడియొక్క గున్నఏనుగుల గుంపును;కూల్చి= 
చంపి; ఆతనిపైన్‌= ఆ దుర్యోధనుడి మీదికి; మారిమసంగినట్టు= మరణదేవత విజృంభించినట్టుగా; బలువిడిన్‌= అధికంగా; కవిసెన్‌= 
ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఘటోత్కచుడు చాలా ఉద్దతుడై, దుర్యోధనుడిని ఎదుర్కొని అతడి ఏనుగుగున్నల గుంపును చంపి, 
మహామారి మాదిరి రాజుపైకి ఎగబడ్డాడు 


వ. “ఆ ఘటోత్కచుండు దివిజులకు దుర్ణయుండు'” మీరు వేవేగ రారాజుం గూడికొనుం డనిన, సేనాపతి 
పలుకులకు గురుకృపాశ్వత్చామచిత్రసేనులు, బృహద్ధల బాహ్లికావంతీనాథభూరిశ్రవసులును, 
సైంధవసోమదత్త వివింశతివికర్ణులు నేకోద్యోగంబునం దమతమ యనుచరు లైన యోధవీర 
సహస్రంబులతో రథంబులు దోలికొని చని భవత్తనయుం బరివేష్టించి హిడింబాతనయుం దా(కిన 
నతండును దైతేయ బలంబులంగొని బలిమి మెఅసి నిలిచి మార్కొనియె, నారెండు సైన్యంబులు 
నొండొంటి కెదిర్షి పేర్చి పెనంగుచుండ నా భీమసేన నందనుం డాచార్య ప్రభృతులగు నా పన్నిద్దబిపై 
బహుప్రకార క్రూరబాణంబులు వర(గింప నందు. 120 


ప్రతిపదార్థం: ఆ ఘటోత్కచుండు; దివిజులకున్‌= దేవతలకు కూడా; అజయ్యుండు= జయింపరానివాడు; మీరు; వేవేగన్‌= 
మిక్కిలి వేగంగా; రారాజున్‌= దుర్యోధనుడిని; కూడికొనుండు= చేరుకొనండి; అనినన్‌= అని చెప్పిన; సేనాపతిపలుకులకున్‌= 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనాధిపతియైన భీష్ముడి మాటలకు; గురు కృప+అశ్యృత్తామ, చిత్రసేనులు; బృహద్భల బాహ్లిక; అవంతీనాథ; భూరి(శ్రవసులును, 
సైంధవ; సోమదత్త; వివింశతి; వికర్ణులు; ఏక+ఉద్యోగంబునన్‌= ఒకేవిధమైన (ప్రయత్నంతో; తమ తమ= వారి వారికి; 
అనుచరులు+ఐన= సహాయపడేవారైన; యోధవీర సహ(స్రంబులతోన్‌= వేలకొలది భటులయొక్క; వీరులయొక్క; రథంబులు= 
రథాలను; తోలికొని; చని= వెళ్లి; భవత్‌+ తనయున్‌= నీ కుమారుడు దుర్యోధనుణ్ణి; పరివేష్టించి= చుట్టుకొని; హిడింబా తనయున్‌= 
హిడింబ కొడుకు ఘటోత్కచుణ్ణి; తాంకినన్‌= ఎదుర్కొనగా; అతండును= ఆ ఘటోత్కచుడున్నూ; దైతేయబలంబులన్‌= రాక్షస 
బలగాన్ని; కొని= తీసుకొని; బలిమిన్‌= దేహబలంతో; మెజసి= (ప్రకాశించి; నిలిచి= నిలబడి; మార్కొనియెన్‌= ఎదిరించాడు; 
ఆ రెండు సైన్యంబులున్‌= ఆ రెండు సేనలున్నూ; ఒండొంటికిన్‌= ఒకదానినొకటి; ఎదిర్చి= ఎదిరించి; పేర్చి= అతిశయించి; 
పెనంగుచుండన్‌= యుద్దంచేస్తుండగా; ఆ భీమసేననందనుండు= ఆ భీముడి కొడుకు; ఆచార్య (ప్రభృతులు+అగు= 
ద్రోణాచార్యుడు మున్నుగాగల; ఆ పన్నిద్దజపైన్‌= ఆ పన్నెండుమందిమీద; బహు '్రకార= నానా విధాలైన; క్రూర= కఠోరాలైన; 


బాణంబులు= బాణాలను; పరంగింపన్‌= (ప్రయోగింపగా; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: 'ఘటోత్కచుడు దేవతలకుకూడా జయింపరానివాడు, మీరందరూ అతిత్వరగా వెళ్ళి, దుర్యోధనుడికి 
సాయపడండి' అని సేనాపతి భీష్ముడన్నాడు. ఆ మాటలు విని ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు, 
బృహద్బలుడు, బాహ్హికుడు, అవంతీనాథుడు, భూరి(శ్రవసుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివింశతి, వికర్షుడు- వీరందరూ 
ఒకే ఎత్తున తమకు సహాయులైన అనేక వీరులతో, భటులతో, రథాలు కదిలించికొనిపోయి , దుర్యోధనుడిని గుండ్రంగా 
చుట్టుకొని, ఆ రాక్షసుడిని ఎదిరించారు. వాడు కూడా తన రాక్షసబలాన్ని వెంట వేసికొని బలంతో దేదీప్యమానుడై 
ఎదురొడ్డి నిలిచి యుద్దంచేశాడు. అప్పు డారెండు సైన్యాలు ఒకదాన్నిమించి మరొకటి పోటీపడి ఎదిరిస్తూ విజృంభించుతూ 
యుద్దం చేస్తూ ఉండగా, ఆ ఘటోత్కచుడు (ద్రోణుడు ప్రధానుడుగా ఉండే ఆ పన్నెండుమంది వీరులపైన పలురకాల 
క్రూరములైన బాణాలను ప్రయోగించాడు. ఆ యుద్దంలో. 


విశేషం: సేనాపతి-భీష్ముడు- సేనాపతి లక్షణాలు- 


న్థో॥ కులీనః శీలసంసన్నో ధనుర్వేద విశారదః! 
హస్తి శిక్షాశ్వశిక్షాసు కుశలః శ్లక్ష్యభాషణః॥ 
నిమిత్తే శకునజ్ఞానే, వేత్తాచైన చికిత్సితే। 
కృతజ్ఞః కర్మణాం శూరః తథాక్షేశ సహోబుజుః॥ 
వ్యూహతత్వ నిధానజ్ఞః ఫల్గుసారనిశేషనిత్‌। 
రాజ్ఞాసేనాపతిః కార్యో బ్రాహ్మణః క్షత్రియోథనా॥ మాత్స్యే రాజ ధర్మే. 
శ్లో గౌతమాన్మిధునం జజ్జే శరస్తంబాచ్చరద్వతః। 
అశ్వత్థాన్నుశ్చ జననీ కృపశ్ళెన మహాబలః”॥ (మహాభారతం) 
కృపుడు గౌతమవంశానికి చెందిన శరద్వంతుడి కొడుకు. శంతనునిచే కృపతో కాపాడబడ్డాడు కాబట్టి కృపాచార్యుడనే 


పేరు వచ్చింది. ఇతడు జీవితపర్యంతం (బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కురుబాలకులకు ఆచార్యుడుగా భీష్మాదులచేత 
నియోగింపబడ్డాడు. పాండవులను బాగా ఎదుర్కొన్నాడు. కాని అమరత్వం కలిగిన, కారణంచేత యుద్దంలో ఇతడు చనిపోలేదు. 


అశ్చత్భామ= [ద్రోణుడి కొడుకు. చిరంజీవి- మహారథుడు. ఇతడు పుట్టగానే గుజ్జం మాదిరి శబ్దించాడు. కనుకనే అశ్వత్హామ 
అనే పేరు వచ్చింది. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 341 


3, 


అలభత్‌ గౌతమీ పుత్రం అశ్వత్త్థామానమేవచ | 
స జాతనూత్రో న్యనదత్‌, యథైనోచ్చెః శనాహయః॥ 
“తత్‌ శ్రుత్వాంతర్జితంభూతం అంతరిక్షస్థ ను బ్రనీత్‌। 
అశ్వస్యేవాస్యయత్‌ స్థానము నదతః ప్రదిశో గతమ్‌॥ 
అశ్వత్తామైనబాలో౭యం, తస్మాన్నాన్నూ భవిష్యతి॥ (భారతం) 

చిత్రసేనుడు= ధృతరాష్ట్రుడి కొడుకు- అతడి కొడుకులలో నలుగురు- దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, 
చిత్రసేనుడు ప్రధానులైనవారు. 

ఘటోత్కచుండు దోణాచార్యప్రభృతులతో యుద్ధంబు సేయుట (సం. 6-88-25) 

క. కొందటిసూతులు వొలిసిరి । కొందటిచాపములు దునిసె గొందఅ చటుల 

స్యందనహయాలి వడియెను । గొందటి యంగములు వ్రస్సె గురుకులముఖ్యా! 121 
ప్రతిపదార్థం: కురుకులముఖ్యా!= కురు వంశంలో ప్రధానుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కొందణ సూతులు= కొంతమంది 
రథికుల సారథులు; పొలిసిరి= చచ్చారు; కొందజ చాపములు= కొంతమంది విలుకాండ్ర ధనుస్సులు; తునిసెన్‌= విరిగిపోయాయి; 
కొందణు= మరికొందరియొక్క; చటుల+స్యందన+హయ+ఆలి= చంచలమైన రథాలు, గుర్రాలు- వీటియొక్క వరుస; పడియెన్‌= 
కింద పడిపోయాయి; కొందజణ అంగములు= ఇంకా కొందరి శరీరాలు; |వ్రస్సెన్‌= బద్దలయ్యాయి. 

ఖ్‌ va va va va వ “ 

తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ఘటోత్కచుడు ద్రోణుడాదిగాగల పన్నెండుగురితో యుద్దం చేసేటప్పుడు, 
కొందరి సారథులు చచ్చారు. మరికొందరి ధనుస్సులు విరిగిపోయాయి. ఇంకా కొందరి రథాలు, గుర్రాలు 
కూలిపోయాయి. కొందరి శరీరాలే బద్దలైపోయాయి. 


వ. ఇ ట్లతిరథమహారథులం జిక్కువజిచినరక్కసున కలిగి రయంబున సాధనంబులు సమకట్టికొని 
రభసంబున నాకుంభసంభవాది ద్వాదశ రథికవరులు నొక్కపెట్ట చుట్టుముట్టి మహాస్తజ్వాలా 
జాలంబులం బొదివిన. 122 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతిరథమహారథులన్‌= అతిరథులను, మహారథులను; చిక్కు+పజిచిన= తంటాలు పెట్టిన; 
రక్కసునకున్‌= రాక్షసుడికి; ఆ కుంభసంభవ+ఆది ద్యాదశరథికవరులున్‌= ద్రోణుడు మొదలుగాగల పన్నెండుమంది రథిక శ్రేష్టులు; 
అలిగి= కోపగించి; రయంబునన్‌= తొందరగా; సాధనంబులున్‌= పనిముట్లను; సమకట్టికొని= సమకూర్చుకొని; రభసంబునన్‌= 
వేగంతో; ఒక్కపెట్ట= ఒకేసారిగా; చుట్టుముట్టి; మహా+అస్త్రజ్వాలాజాలంబులన్‌= గొప్పవగు ఆయుధాలనే మంటల సమూహంతో; 
పొదివినన్‌= కవియగా. 

తాత్సర్యం: ఘటోత్కచుడు కౌరవసైన్యాన్ని చీల్చి చెండాడుతూ, అతిరథమహారథులను కూడా చిక్కుపరిచాడు. 

అప్పుడు [ద్రోణుడు మొదలుగాగల పన్నెండుగురు చాలా కోపపడి, వెంటనే యుద్ధసామగ్రినంతా బాగా 

సమకూర్చికొని ఒక్కుమ్మడిగా అతడి చుట్టూచేరి, గొప్ప అస్రాలనే అగ్నిజ్వాలలను అతడిపై కురిపించుతూ 
ఎదిరించారు. 


విశేషం: మహారథుడు- “ఆత్మానం, సారథించాశ్వాన్‌ రక్షన్‌ యుధ్యేత యో నరః సమహారథ సంజ్ఞ స్యాత్‌” 
ఆ. ఓర్వరాక దానవోత్తము( డంబర । వీథి 3గసి పోయి విపులరవము 
సెలంగం బెలుచ నడరి జీమూత భంగి దు । రాంతు(డైన( జూచి ధర్మసుతుండు. 123 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దానవ+ఉత్తముండు= రాక్షసుల్లో శ్రేష్టుడు ఘటోత్కచుడు; ఓర్వరాక= తట్టుకోలేక; అంబరవీథికిన్‌= ఆకాశమార్గానికి; 
ఎగసిపోయి= ఎగిరిపోయి; విపులరవము= అధికమైనశబ్దము; చెలంగన్‌= మోయగా; పెలుచన్‌= ఆ(గ్రహంతో; జీమూతభంగిన్‌= 
మేఘంమాదిరి; అడరి= వ్యాపించి; దుర్‌+దాంతు(డు+ఐనన్‌= అడచరానివాడు కాగా; ధర్మసుతుండు= ధర్మరాజు; చూచి. 


తాత్పర్యం: |ద్రోణాది మహావీరులు ప్రయోగించిన బాణాల దెబ్బకు తట్టుకోలేక ఘటోత్కచుడు ఆకాశంలోకి 


ఎగిరాడు. చాల కఠోరంగా పెనుబొబ్బలు పెట్టుతూ, మేఘంమాదిరి ఆకాశాన్ని ఆవరించి అణచరానివా డయ్యాడు. 
అప్పుడు ధర్మరాజు చూచి (భీముడితో ఇట్లా అంటున్నాడు). 


వ. బీమసేనుతో నిట్లనియె నిక్కడ భీష్ముబారిం బడిన పాంచాల బలంబుల. బరిపాలింపను, నక్కడ 
నాచార్యాదుల కగపడ్డ ఘటోత్కచుం గావను వలసియున్నయది యివ్వలనికిం గవ్వడి గలం డవ్వలనికి 
వేగంబ యరుగు మనిన సింహనాదంబు సేయుచు. 124 


ప్రతిపదార్థం: భీమసేనుతోన్‌= భీముడితో; ఇట్లు; అనియెన్‌= అన్నాడు; ఈ+కడన్‌= ఈ చోటున; భీష్ముబారిన్‌= భీష్ముడి 
నిర్బంధంలో; పడిన= కంటబడిన పాంచాలబలంబులన్‌= పాంచాలరాజు సేనలను;పరిపాలింపనున్‌= కాపాడడానికి; ఆ+కడన్‌= 
ఆచోట; ఆచార్య+ఆదులకున్‌= (ద్రోణుడు మొదలైన వారికి; అగపడ్డ= కనుపించిన; ఘటోత్కచున్‌; కావను= రక్షించును; 
వలసియున్నది= అవసరమైయున్నది; ఈ+వలనికిన్‌= ఈ వైపునకు; కవ్వడి= అర్జునుడు; కలండు= ఉన్నాడు; ఆ+వలనికిన్‌= 
ఆ పక్కకు; వేగంబు+అ= తొందరగా; అరుగుము= వెళ్లుము; అనినన్‌= అని చెప్పగానే; సింహనాదంబున్‌= సింహగర్జన; 
చేయుచున్‌. 


తాత్సర్యం: ధర్మరాజు భీముడితో ఇట్లా అన్నాడు “ఇక్కడ భీష్ముడి బారినపడ్డ పాంచాల బలాన్ని కాపాడుకొనాలి. 
అక్కడ (ద్రోణుడు ముఖ్యుడుగా ఉండే వారినుండి ఘటోత్కచుడిని రక్షించుకొనాలి. ఈ రెండు పనులూ మనకు 
ముఖ్యం. ఇక్కడ పాంచాలబలానికేమో రక్షకుడుగా అర్జునుడున్నాడు. ఆ ఘటోత్కచుడున్నచోటికి నీవు వేగంగా 
వెళ్ళుము” దానితో భీముడు వెంటనే సింహనాదంచేస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం) 


క కౌరవబలములు సుడివడ । మారుతి గవియుటయు మెటిసి మార్మొని కురుధా 
త్రీరమణు( డర్దచంద్రా | కారశరము దొడిగి ధనువు గ్రక్కున( దునిమెన్‌. 125 


ప్రతిపదార్థం: కౌరవబలములు= కౌరవులసేనలు; సుడి+పడన్‌= సుడులు తిరిగేలాగా; మారుతి= భీముడు; కవియుటయున్‌= 
ఎదుర్కొనగా; కురుధాత్రీరమణుండు= కురుదేశానికి రాజైన దుర్యోధనుడు; మెజసి= బయటకు వచ్చి; మార్కొని= ఎదిరించి; 
అర్దచం(ద్ర+ ఆకారశరమున్‌= సగం చంద్రుడి ఆకారంలోవుండే బాణాన్ని; తొడిగి= సంధించి; ధనువు= భీముడి విల్లును; (గ్రక్కునన్‌= 
త్వరితంగా; తునిమెన్‌= (త్రుంచివేశాడు. 


తాత్సర్యం: భీముడు ఉరకగానే, కౌరవులపేన సుడులు తిరుగసాగినది. అప్పటికప్పుడే దుర్యోధనుడువచ్చి 
అర్హచంద్రుడి ఆకారంలోవుండే బాణాన్ని సంధించి భీముడి ధనుస్సును విరుగగొట్టాడు. 


తే. తునిమి తోడన క్రొవ్వా(డి దొడ్డనార | సంబు భీముని వక్షస్‌స్టలంబు దూటి 
నేయుటయు సోలం గని ద్రౌపదేయు లడర€। గడె సౌభద్రుండును ఘటోత్కచుడు గలసె. 126 


ప్రతిపదార్థం: తునిమి= (త్రుంచివేసి; తోడన= వెంటనే; దొడ్డనారసంబున్‌= బలమైన బాణాన్ని; భీముని వక్షస్‌+స్టలంబు= భీముడి 
రొమ్ముభాగాన్ని; దూజన్‌= దూరిపోయేటట్టుగా; ఏయుటయున్‌= ప్రయోగింపగా; సోలన్‌= ఆ భీముడు స్వాధీనం తప్పివాలిపోగా; 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 343 


కని; ద్రౌపదేయులు= ద్రౌపది కొడుకులు; అడరన్‌= విజృంభించగా; సౌభ(ద్రుడును= అభిమన్యుడు; కడగౌన్‌= ప్రయత్నపరుడైనాడు; 
ఘటోత్కచుండున్‌= ఘటోత్కచుడు కూడా; కలసెన్‌= వారితో కలుసుకొన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు, భీముడి విల్లును విరుగగొట్టి, బలమైన బాణాన్ని ప్రయోగించాడు. అది ఆతడి రొమ్ములో 
దూసికొనిపోయింది. ఆ దెబ్బకు భీముడు ఒడలుమరచి ఒరిగిపోయాడు. భీముడి దీనస్థితిని చూచి, ద్రౌపది పుత్రులు 
(ఉపపాండవులు) విజృంభించారు. అభిమన్యుడు ఘటోత్కచుడుకూడా వారిని చేరుకొన్నారు. 


వ. ఇట్లు దండ్రి నొచ్చిన( బాండుపొత్తులు నీపుత్తునిపై నొక్కపెట్ట మిక్కుటం బగుకోపంబునం గవిసిన. 127 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తండ్రి= తండ్రియగు భీముడు; నొచ్చినన్‌= నొప్పిచెందగా; పాండుపౌడత్రులు= పాండురాజుయొక్క 
కొడుకుల కొడుకులు; నీ పుత్రుని పైన్‌= నీకొడుకుమీద; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; మిక్కుటంబు+అగు= అధికమైన; కోపంబునన్‌= 
కోపంతో; కవిసినన్‌. 


తాత్పర్యం: తండ్రి భీముడు నొప్పిచెంది, నేలకు ఒరిగిపోగా, పాండురాజు మనుమలు అందరూ చాలా కోపంతో 
ఒక్కసారిగా మనసేనపైకి విజృంభించారు. 


చ. కని కృపబాహ్లికాది రథి । క ప్రకరంబు గడంగి వారి మా 
ర్మొని పెన(గంగం దేటి కడు(। గ్రూరత నేచిన మారుతాత్మజుం 
జెనసి గురుండు రక్తపరి । షిక్తుని( జేసిన నాత( డల్గి యా 
తని నొక నారసంబున ను । దగ్రత మూర్చ మునుంగ నేసినన్‌. 128 


ప్రతిపదార్థం: కని= చూచి; కృపబాహ్లిక+ఆది రథిక ప్రకరంబున్‌= కృపుడు, బాహ్లికుడుమున్నుగా గల రథికుల సమూహం; కడంగి= 
'ప్రయత్నపడి; వారిన్‌= ఆ పాండుపొత్రులను; మార్కొని= ఎదిరించి; పెనంగంగన్‌= పెనగులాడుతూంటే; తేజీ= తెప్పరిల్లుకొని; 
కడున్‌= మిక్కిలి; క్రూరతన్‌= కఠోరంగా; ఏచినన్‌= విజృంభించి నట్టి; మారుతాత్మజున్‌= భీముడిని; చెనసి= ఎదిరించి; గురుండు= 
ద్రోణుడు; రక్తపరిషిక్తునిన్‌= నెత్తుటితో తడిసిన వాడినిగా; చేసినన్‌= చేయగా; ఆత(డు= ఆ భీముడు; అల్లి= కోపించి; ఆతనిన్‌= 
ఆ ద్రోణుడిని; ఒకనారసంబునన్‌= ఒకే బాణంతో; ఉద(గ్రతన్‌= చాలా అధికంగా; మూర్చన్‌= మూర్చలో; మునుంగన్‌= మునిగేట్టుగా; 
ఏసినన్‌= కొట్టగా. 


తాత్సర్యం: పాండవ పుత్రులంతా ఏకమై మీదపడటాన్ని చూచి, కృపుడు, బాహ్లికుడు మున్నగు రాజులు ఎదిరించి 
యుద్దం చేస్తూ ఉండగా, ఇంతలో భీముడు తెప్పరిల్లుకొని చాలా కఠోరంగా విజృంభించాడు. అతడిని ద్రోణుడు ఎదిరించి, 
అతడిని నెత్తురుమయం చేశాడు. దానికి భీముడు కోపంతో ఒకే బాణంతో ద్రోణుడిని కొట్టి మూర్చ పోయేలా చేశాడు. 


మ. ధనురాచార్యుని( జూచి తత్తనయుండున్‌ ధాత్రీశుండున్‌ భీము మా 
ర్కొని రాతం డెలనవ్వు చెన్నుగ గదా ఘోరాకృతిం దేరు డి 
గ్గిన యాలోనన తేటి ద్రోణు(డు గడంగెం జూచి తోడై కృపా 
ది నికాయంబు గడంగి వాయు సుతుపై( దీవ్రాస్తముల్‌ నింప(గన్‌. 129 


ప్రతిపదార్థం: ధనుః+ఆచార్యునిన్‌= అ(స్తవిద్యలో గురువైన (ద్రోణుడిని; చూచి= గమనించి; తద్‌+తనయుడున్‌= ఆ ద్రోణుడి 
కొడుకు అశ్వత్థామ; ధా(త్రీ+-ఈశుండున్‌= భూమికి ప్రభువైన దుర్యోధనుడున్నూ; భీమున్‌= భీముడిని; మార్కొనిరి= ఎదిరించారు; 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆతండు= ఆ భీముడు; ఎలనవ్వు= చిరునవ్వు; చెన్నుగన్‌= అందంగా; గదాఘోర+ఆకృతిన్‌= గదపట్టుకోవటంచేత భయంగొలిపే 
ఆకారంతో; తేరు డిగ్గినన్‌= తేరునుండి దిగగా; ఆలోనన= అంతలోనే; |ద్రోణు(డు= (ద్రోణాచార్యుడు; తేజి= తెప్పరిల్లుకొని; 
కడంగన్‌= యుద్దానికి సిద్దమయ్యాడు; కృప+ఆది నికాయంబున్‌= కృపాచార్యుడు ముఖ్యుడుగాగల సమూహం; చూచి= (ద్రోణుడు 
యుద్దానికి దిగటాన్నిచూచి; తోడు+ఐ= సహాయులై; కడంగి= ప్రయత్నపడి; తీవ్ర+అగస్రముల్‌= చురుకైన ఆయుధాలను; 
వాయుసుతుపైన్‌= భీముడి మీద; నింపంగన్‌= నిండింపచేయగా. 


తాత్పర్యం: అశృత్థామ, దుర్యోధనుడు- ద్రోణుడు మూర్చపడటాన్ని చూశారు. భీముడిని బాగా ఎదుర్కొన్నారు. 
భీముడేమో వారిని లెక్కచేయకుండా అందంగా చిరునవ్వునవ్వి, గదనుపట్టుకొని భయంకరంగా తేరును దిగాడు. 


ఆతడు తేరు దిగే లోపలనే ద్రోణుడు తెలివిపొంది, యుద్దంచేయడానికి ప్రయత్నపడ్డాడు. కృపుడు ముఖ్యుడుగాగల 
సైన్యం [ద్రోణుడు యుద్దానికి దిగటాన్ని చూచి, భీముడిని చురుకైన ఆయుధాలతో నింపివేశారు. 


క ఏపున హిడింబసుతుండును । ద్రౌపదిపుత్తులు సుభద్రతనయుండుం గోపో 
ద్దీపితు లై వారల యా । టోపము౦ గుదియించి రతిపటుప్రదరములన్‌. 130 


ప్రతిపదార్థం: ఏపునన్‌= ఆటోపంతో; హిడింబసుతుండును= ఘటోత్కచుడు; ద్రౌపదిపుత్రులు= (ద్రౌపదియొక్క కొడుకులు; 
సుభద్రతనయుండున్‌= అభిమన్యుడు; కోప+ఉద్దీపితులు+ఐ= కోపంతో మండిపడినవారై; వారల+ఆటోపమున్‌= ఆ అశ్వత్థామ 
దుర్యోధనుల విజృంభణాన్ని; అతిపటు ప్రదరములన్‌= చాల చురుకైన బాణాలతో; కుదియించిరి= తగ్గించారు. 


తాత్పర్యం: ఇంతలో- ఘటోత్కచుడు, ఉపపాండవులు, అభిమన్యుడు- వీరందరూ, కోపంతో మండిపడుతూ, 
మిక్కిలి పదునుగా వుండే బాణాలు అశ్యత్తామ మీద, దుర్యోధనుడి మీద ప్రయోగించి వారి సంబరాన్ని చాలావరకు 
తగ్గించారు. 


వ. అప్పుడనూపభూపాలుండును భీమసేన సఖిత్వలోలుండు నగు నీలుండు నశ్వత్థామం దొడరి నొచ్చినం గని 
ఘటోత్మచుండు. 131 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అనూపభూపాలుండును= అనూపదేశపు రాజు; భీమసేన సఖిత్వలోలుండున్‌= భీముడి 
స్నేహంలో ఆశగలవాడున్నూ; అగు= అయినట్టి; నీలుండు= నీలుడనేవాడు; అశ్వత్తామన్‌= అశ్వత్థామను; తొడరి= ప్రయత్నంతో 
ఎదిరించి; నొచ్చినన్‌= నొప్పిచెందగా; ఘటోత్కచుండు= రాక్షసుడు ఘటోత్కచుడు; కని= చూచి. 

తాత్పర్యం: పాండురాజు మనుమలు ఆ అశ్యత్తామమీద, దుర్యోధనుడిమీద మంచి మంచి బాణాలు ప్రయోగించిన 
సమయంలో భీముడి నేస్తాన్ని కోరుకొనే అనూపదేశ రాజు నీలుడనేవాడు, అశృత్తామను ఎదుర్కొని, చాలా 
నొచ్చిపోయాడు. అప్పుడు ఘటోత్కచుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క తలపడి యగ్గురునందను( । జలమున నొప్పింప గురుడు సరభసముగ ను 
జ్వలబాణావృతు. జేసిన | బలమణి దనుజుండు మాయం బన్నె( గుపితుందై. 132 


ప్రతిపదార్థం: తలపడి= ఎదిరించి; ఆ+గురునందనున్‌= [ద్రోణుడి కొడుకైన ఆ అశృత్థామను; చలమునన్‌= కసితో; నొప్పింపన్‌= 
బంధించగా; గురుండు= ద్రోణాచార్యుడు; సరభసముగన్‌= తొందరతో; ఉజ్ఞ్యలబాణ+ఆవృతున్‌= (ఆ ఘటోత్కచుడిని) 
వెలుగుతూ ఉండే బాణాలతో కప్పబడ్డవాడినిగా; చేసినన్‌= చేయగా; దనుజుండు= ఆ ఘటోత్కచుడు; బలము+అటీ= బలం 
కోల్పోయి; కుపితుండు+ఐ= కోపం పొందినవాడై; మాయన్‌= మాయను (ఇంద్రజాలాన్ని); పన్నెన్‌. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 345 


తాత్సర్యం: అశృత్తామ యొక్క గొప్పతనాన్ని చూచి ఓర్వలేక ఆ రాక్షసుడు అతడిని బాగా నొప్పించాడు. అంతలో 
ద్రోణాచార్యుడు తొందరగావచ్చి, మండుతూ ఉన్న బాణాలతో వాడిని బాగా కప్పివేశాడు. అప్పుడు ఘటోత్కచుడు 
బలం తగ్గిపోవటంచేత కోపంతో మాయలు చేయడానికి పూనాడు. 


వ. ఇవ్విధంబున హిడింబాసూనుండు సేసిన మాయం జేసి. 133 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ మాదిరి; హిడింబాసూనుండు= హిడింబయొక్క కుమారుడు; చేసిన= చేసినట్టి; 
మాయన్‌+చేసి= మాయవలన. 


తాత్పర్యం: ఆ రాక్షసుడు ఈ మాదిరి మాయాజాలాలను చేశాడు. దాని ఫలితంగా. 


క గురుడు మొదలైన యా ప । న్నిరువురు( గురుపతియు నొవ్వ నేటులం బడి నె 
త్తురు దొర(గ సోలి సంగర । ధరణిం బడినట్లు దోంచె. దత్సేనలకున్‌. 134 


ప్రతిపదార్థం: తద్‌+సేనలకున్‌= ఆ కౌరవసేనలకు; గురు(డు= (ద్రోణుడు; మొదలు+ఐన; ఆ+పన్నిరువురున్‌= ఆ పన్నెండుగురు 
వీరులు; కురుపతియున్‌= దుర్యోధనుడున్నూ; నొవ్వన్‌= నొచ్చిపోయ్యేటుగా; ఏటులన్‌+పడి= దెబ్బలుతిని; నెత్తురు= రక్తము; 
తొరంగన్‌= కారుచుండగా; సోలి= స్వాధీనంతప్పి; సంగరధరణిన్‌= యుద్ధభూమి మీద; పడినట్టు= పడిన విధంగా; తోయణెన్‌= 
అనిపించింది. 


తాత్పర్యం: ఘటోత్కచుడు (ద్రోణుడు ముఖ్యుడుగాగల ఆ అతిరథమహారథులు, కృపాశ్వత్హామ, చిత్రసేన, 
బృహద్భ్బలబాహ్లికావంతీనాథ భూరి(శ్రవసులను, సైంధవ సోమదత్త వివింశతి వికర్ణులను, దుర్యోధనుడిని, బాగా 
ఒళ్ళుబద్ద లయ్యేట్టు చావబాది, అంతటితో వదలక, తన మాయాబలంతో వీళ్ళందరూ నెత్తురు కార్చుకొంటూ 
చచ్చినేలపై పడ్డట్టుగా కౌరవుల సేనకు కనిపించేటట్లు చేశాడు. 


చ. కనుంగొని సైన్యముల్‌ విటిగి క్రందుకొనన్‌ వెసంబాఅ నాపగా 
తనయుడు సేన నాంగి యివి దైత్యులమాయలు గాని బొంకుబొం 
కని యెలు౮ెత్తి చెప్పం భయంబున నమ్మక పోయె నట్లు వో 
యిన జనుదెంచె( గౌరవ మహీశుండు దీనత భీష్ముపాలికిన్‌. 135 


ప్రతిదార్థం: సైన్యముల్‌= కౌరవసేనలు; కను(గొని= ఆ దృశ్యాన్నిచూచి; విజిగి= వేరువేరుగా అయి; (క్రందుకొనన్‌= సందడిఏర్పడగా; 
వెసన్‌= వేగంగా; పాజన్‌= పరుగులు తీయగా; ఆపగాతనయు(డు= గంగకొడుకు- భీష్ముడు; సేనన్‌= తన సేనను; ఆ(గ= అడ్డగించి; 
ఇవి= ఇప్పుడు మీకు భయం కలిగించినట్టివి; దైత్యులమాయలు= రాక్షసుల ఇం|ద్రజాలాలు; కాని= అంతేకాని; బొంకు బొంకు+అని= 
అబద్ధము అబద్దము అని; ఎలు(గు+ఎత్తి= గొంతెత్తి; చెప్పినన్‌= చెప్పినప్పటికి; భయంబునన్‌= భయంచేత; నమ్మక= విశ్వసింపక; 
పోయెన్‌= పారిపోయెను; అట్టు= ఆ విధంగా; పోయినన్‌= సైన్యం వెళ్ళిపోగా; కౌరవమహీ+-ఈశు(డు= కురురాజు దుర్యోధనుడు; 
దీనతన్‌= దైన్యంతో; భీష్ముపాలికిన్‌= భీష్ముడి దగ్గరకు; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: కౌరవసేనలోని తమయోధులందరు చచ్చినట్లు పడివుండటాన్ని చూచి గాబరాపడి ఎక్కడివారక్కడ 
విడివిడిగా పారిపోతూండడాన్ని చూచి, భీష్ముడు వారికి అడ్డుపడి ఇదంతా రాక్షసమాయలు అబద్దాలు, నమ్మకండి 
అని గొంతు చినిగేటట్టు అరచి చెప్పినా వాళ్ళు పెడచెవినిబెట్టారు. అప్పుడు దుర్యోధనుడు బెంగగా ముఖం 
చిన్నపుచ్చుకొని భీష్ముడి దగ్గరకు వచ్చాడు. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. వచ్చియిట్లనియె. 136 
ప్రతిపదార్థం: వచ్చి= సమీపించి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వచ్చి చెప్పబోయే విధంగా అంటున్నాడు. 
క నీవును ద్రోణుడు గలుగం । గా వైరులచేత నేను గష్టపడితిం గా 

దే వారితోడ( దలపడి । చా వొండెను విజయ మొండె సంపాదింతున్‌. 137 
ప్రతిపదార్థం: నీవును= భీష్ముడైన నీవున్నూ; ద్రోణుండు= ద్రోణాచార్యుడున్నూ; కలుగంగాన్‌= నా పక్షంలో ఉండగా; వైరులచేతన్‌= 
శత్రువులచేత; ఏను= నేను (దుర్యోధనుడు); కష్టపడితిన్‌=+కాదే!= కష్టపడ్డాను కదా! వారితోడన్‌= ఆ శత్రువులతో; తలపడి= 
యుద్దంచేసి; చావు+ఒండెన్‌= మరణంగానీ; విజయము+ఒండెన్‌= జయంగానీ; సంపాదింతున్‌= పొందుతాను. 
తాత్పర్యం: దేవతలకూ కూడా అజేయుడవైన నీవు, అ(స్తగురువు ద్రోణుడు కూడా మా పక్షాన ఉండి యుద్దం 


సాగిస్తుంటే, శత్రువులచేత ఎంతో కష్టపడ్డాను కదా! ఇక నేనే వాళ్ళతో పోరి, చావనైనా చస్తాను, లేక జయాన్నెనా 
పొందుతాను. (అన్నాడు). 


చ. అన విని నవ్వి పాండవుల యంతటివారికి. గాక నీకు మా 
ర్కొన నగు నయ్య! యిప్పరుసు కుత్సితవర్తన మిట్టి దుస్తరం 
బున దగులావుసేయ మము బోంటులు లేర? చలంబు డింపు మీ 
వనిపతితోడ( జెప్పి సరిదాత్మజు( డప్పుడు ప్రాభవంబునన్‌. 138 


ప్రతిపదార్థం: సరిత్‌+ ఆత్మజు(డు= గంగానది పుత్రుడు భీష్ముడు; అనన్‌= దుర్యోధనుడు అట్లా అనగా; విని= ఆలకించి; నవ్వి; 
పాండవుల+అంతటివారికిన్‌+కాక= (పాండవులను గెలవడానికి) పాండవులంతటివారికేతప్ప; నీకు; మార్కొనన్‌= ఎదిరించటానికి; 
అగున్‌+ అయ్య= సాధ్యమగునా అయ్యా!; ఈ+పరుసు= ఈ విధమైన; కుత్సితవర్తనము= హీనమైన నడవడి; ఇట్టి= ఈ విధమైన; 
దుస్తరంబునన్‌= తరింపరాని యుద్దంలో; తగు= తగినట్టి; లావు= బలం; చేయన్‌= చేయడానికి; మము+బో(టులు= మాలాంటి 
వాళ్ళు; లేరే= లేరె? (ఉన్నారనుట); ఈవు= నీవు; చలంబు= మాత్సర్యాన్ని; డింపుము= వదిలెయ్యి; అని= ఈ విధంగా; పతితోడన్‌= 
దుర్యోధనుడితో; చెప్పి= పలికి; ప్రాభవంబునన్‌= హుందాతనంతో. 

తాత్పర్యం: భీష్ముడు దుర్యోధనుడన్నమాటలంతా విన్నాడు, నవ్వాడు. ఇట్లా అన్నాడు “పాండవులను ఎదిరించటానికి 
పాండవులంతటివారై ఉండాలికాని, నీలాంటివాడికి సాధ్యమా! (కాదు). ఈ రకం హీనమైన నడవడి నీకు తగదు. 
అసాధ్యమైన ఈ యుద్దంలో తగురీతిగా చేయడానికి మావంటివారులేరా? (ఉన్నారనుట) నీవు మాత్సర్యాన్ని 
వదిలిపెట్టుము” అని దుర్యోధనుడితో అంటూ (హుందాగా). 


వ. భగదత్తు నాలోకించి. 139 
ప్రతిపదార్థం: భగదత్తున్‌= భగదత్తుణ్ణి; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు భగదత్తుణ్ణి చూచి (ఇట్లా అంటున్నాడు). 


క. దనుజు లొనరించు మాయలు । నిను. జేరవు వారి గెలుతు వీ విప్పుడ యీ 
జనపతి మెచ్చంగం నా దై । త్యుని గెలువుము నీదు సేనతో నడరి వడిన్‌. 140 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 347 


ప్రతిపదార్థం: దనుజులు= రాక్షసులు; ఒనరించు= చేయునట్టి; మాయలు= ఇం(ద్రజాలాలు; నినున్‌= నిన్ను (భగదత్తుణ్ణి); చేరవు= 
అంటవు; నీవు= (భగదత్తుడు); వారిన్‌= ఆ రాక్షసులను; గెలుతు(వు)= గెలుస్తావు; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఈ జనపతి= ఈ 
దుర్యోధనుడు; మెచ్చంగన్‌= మెచ్చుకొనేట్టుగా; నీదు సేనతోన్‌= నీ యొక్క సైన్యంతో; అడరి= విజృంభించి; వడిన్‌= వేగంగా; 
ఆ దైత్యునిన్‌= ఆ రాక్షసుడిని (ఘటోత్కచుడిని); గెలువుము= జయించుము. 


తాత్సర్యం: 'ఓయీ భగదత్తా! రాక్షసులు పన్నే మాయలు నీ దగ్గరకు కూడా రావు. నీవు వాళ్లని గెలుస్తావు. మన 
రారాజుమెచ్చుకొనేటట్టు ఇప్పుడే నీ సేనతో కూడి త్వరగా బాగా విజృంభించి వాడిని గెలువుము. 


వ. అని భీష్ముండు పలికినం బ్రాగ్భోతిషపతి మేటి మగండుగావున అమ్మాటకుం బొంగి సింగం బడరిన 
చందంబున నారి సుప్రతీకంబు నెక్కి సేనా సమేతుండై. 141 

ప్రతిపదార్థం: అని= పై విధంగా; భీష్ముండు= భీష్ముడు; పలికినన్‌= చెప్పగా; ప్రాగ్భ్యోతిషపతి= ప్రాగ్ణ్యోతిషమనే దేశానికి రాజు 
భగదత్తుడు; మేటి మగండున్‌= శూరుల్లో గొప్పవాడు; కావునన్‌= కావటంచేత; ఆ+మాటకున్‌= ఆ భీష్ముడి మాటకు; పొంగి= 
ఉప్పొంగిపోయి; సింగంబు= సింహము; అడరిన= విజృంభించిన; చందంబునన్‌= మాదిరి; ఆర్బి= బొబ్బ పెట్టి; సుప్రతీకంబున్‌= 
సుప్రతీకమనే తన ఏనుగును; ఎక్కి= ఎక్కి; సేనాసమేతుండు+ఐ= సేనతో కూడుకొనినవాడై. 

తాత్సర్యం: భీష్ముడి మాటలు విన్నాడు భగదత్తుడు. ఇతడు వీరులలో వీరుడు కావటంచేత ఉబ్బిపోయి 
సింహంమాదిరి విజృంభించాడు. బొబ్బలు పెట్టాడు. సేనలతో కూడినవాడై, తన ఏనుగును ఎక్కాడు. 


తే. పరి తో(తెంచుపాండవబలముమీ(ద6। గవియుటయు. నంతనంత. గౌరవుల మూక 
మరలి యేర్చ్పడ జూచి యమ్మాట యపుడు । నిజముగా. గొని యాజికి నిగిడె మగుడ. 142 


ప్రతిపదార్థం: పరంగి= ఒప్పి; తో+తెంచు= వస్తున్న; పాండవ బలము మీందన్‌= పాండవ సైన్యంమీద; కవియుటయున్‌= 
భగదత్తుడు ఎదుర్కొనగా; కౌరవులమూ(క= కౌరవులసైన్యం; అంతన్‌+అంతన్‌= కొంత కొంతదూరంలో; మరలి; ఏర్పడన్‌= 
బాగాతెలిసేటట్టుగా; చూచి= పరికించి; ఆ+మాట= భీష్ముడు చెప్పిన పలుకులు; నిజము+కాన్‌= యథార్ణమని; కొని= (గ్రహించి; 
మగుడన్‌= మరల; ఆజికిన్‌= యుద్దానికి; నిగిడెన్‌= విజృంభించింది. 


తాత్పర్యం: భగదత్తుడు ఎదురువచ్చే పాండవసేనతో యుద్దంచేయసాగాడు. అది చూచి కౌరవులమూక, భీిష్ముడన్న 
మాటలు నిజమని నమ్మి పాండవసేనకు అభిముఖపై మార్కొనింది 


వ.  ఇట్లుభయసైన్యంబులుం దలపడిన సందడికయ్యంబున నపరాహ్హం బగుచు నుండ. 143 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; ఉభయసైన్యంబులున్‌= రెండు సేనలున్నూ; తలపడిన= ఎదురుకొన్న; సందడికయ్యంబున్‌= 
సంకుల సమరంలో; అపర+అహ్హాంబు= పగటిలో నాలుగో భాగం; అగుచున్‌+ఉండన్‌. 


తాత్సర్యం: ఈ మాదిరి కౌరవపాండవసేనలు తలపడి యుద్దం సాగించాయి. తన పక్షంవాడు, శత్రుపక్షంవాడు 
అనేదే తెలియకుండా ఆ యుద్దం జరిగింది. ఇంతలో అపరాహ్హకాలం కావడం ఆరంభించింది. 


క నగపతియు( బోనిగజపతి( । దగ నేడ్తెట నెక్కి ప్రబలదైత్యబలముతో 
నిగుడంగ ఘటోత్కచుం డా । భగదత్తునిమీ(ద( గవిసె బార్జివముఖ్యా! 144 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజులలో ప్రధానుడవైన ధృతరాష్ట్ర మహారాజా!; ఘటోత్కచుండు; నగపతియున్‌+పోని= 
మహాపర్వతంలాంటి; గజపతిన్‌= గొప్ప ఏనుగును; తగన్‌= ఒప్పిదంగా; ఎక్కి= అధిష్టించి; ఏడ్తెణన్‌= పరా(క్రమంతో; ప్రబలదైత్య 
బలముతోన్‌= మిక్కుటమైన రక్కసిమూకతో; నిగుడంగన్‌= విజృంభించగా; ఘటోత్కచుడు; ఆ భగదత్తుని మీందన్‌= 
భగదత్తుడిపైన; కవిసెన్‌= ఎత్తివచ్చాడు. 

తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ఘటోత్కచుడు కొండంత పెద్ద ఏనుగునెక్కి, పరాక్రమంతో తన 
రాక్షస సైన్యాన్ని కూడా తీసికొని యుద్దరంగాన్నంతా కమ్ముకుంటూ భగదత్తుడిమీదికి ఎత్తివచ్చాడు. 


వ. తదవసరంబునవృకోదరుం డరదంబు రయంబు మెటియ నయ్యభిమన్యు ద్రౌపదేయ ప్రముఖులుందానును 
హైడింబునకుం దో డై కడంగె నట్టియెడ. 145 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; వృక+ఉదరుండు= తోడేలు కడుపువంటి కడుపుకలవాడు (భీముడు); 
అరదంబు రయంబు= (తన) రథంయొక్క వేగం; మెజయన్‌= బయలుపడగా; ఆ+అభిమన్యు (ద్రౌైపదేయ (ప్రముఖులున్‌= ఆ 
అభిమన్యుడు, (ద్రౌపది కొడుకులు మొదలైనవారు; తానును= భీముడున్నూ; హైడింబునకున్‌= ఘటోత్కచుడికి; తోడు+ఐ= 
తోడుపడి; కడంగెన్‌= యుద్దానికి దిగాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో భీముడు తన రథవేగం అధికం కాగా, అభిమన్యుడు, (ద్రౌపదికొడుకులు 
ప్రధానులుగాగల కొందరితో ఘటోత్కచుడికి అండగా నిలబడి, కయ్యానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో. 


ఆ. పొదివి పలువు రేయ. బొడువ వ్రేయ6గ భగ । దత్తుదంతిరక్తధార లొప్పె( 
జెలువు రెట్టిగా(గ జేవుటుసెలయేటు । లున్నతాచలమున నురలునట్లు. 146 


ప్రతిపదార్థం: పొదివి= చుట్టుముట్టి; పలువురు= చాలామంది; ఏయన్‌= బాణాలు ప్రయోగించగా; పొడువన్‌= బల్లాలతో పొడవగా; 
(వ్రేయన్‌= గుదియలతో కొట్టగా; భగదత్తు= భగదత్తుడియొక్క; దంతి= ఏనుగుయొక్క; రక్త= నెత్తటియొక్క; ధారలు= (ప్రవాహాలు; 
చెలువు= అందము; రెట్టిగాగన్‌= రెండింతలు కాగా; జేవుణుసెలయేణులు= జేవురురంగుసెలయేళ్ళు; ఉన్నత+అచలమునన్‌= 
ఎత్తైన పర్వతాన్నుండి; ఉరలునట్టు= కారేటట్టుగా; ఒప్పెన్‌= ప్రకాశించింది. 

తాత్పర్యం: పాండవ పక్షంవారంతా భగదత్తుడి ఏనుగును చుట్టుముట్టి- కొందరు బాణాలతోకొట్టారు, 
మరికొందరు బల్లెములతో పొడిచారు. మరికొందరు గుదియలతో బాదారు. అతడి ఏనుగు శరీరంనుండి 
రక్తంకారుతూవుంది. అప్పుడది అదంతా రెట్టిం పైన అందంతో జేవురురంగు పిల్లకాల్వలు కొండ పైనుండి దిగువకు 
కార్తున్నట్టుంది. 

విశేషం: అలం: ఉపమ. 


క. శూలంబున హైడింబు(డు । గాలాకృతితోడ వైవ(గా నది పొడి యై 
రాలెడునట్లుగ మగంటిమి । వ్రాలినభగదత్తు. దేసి వడి భల్లమునన్‌. 147 


ప్రతిపదార్థం: కాల+ఆకృతితోడన్‌= యముడి ఆకారంవంటి ఆకారంతో; హైడింబుండు= ఘటోత్కచుడు; శూలంబున(న్‌)= 
శూలాయుధంతో; వైవంగాన్‌= గుచ్చగా; మగంటిమి= పౌరుషము; వ్రాలిన= మీరిన; భగదత్తుడు; అది= ఆ శూలం; పొడి+ఐ= 
చూర్ల్ణమై; రాలెడు+అట్టు+కన్‌= రాలిపొయ్యే విధంగా; వడిన్‌= వేగంగా; భల్లమునన్‌= బల్లెంతో; ఏసెన్‌= కొట్టాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 349 


తాత్సర్యం: ఘటోత్కచుడు యమధర్మరాజుమాదిరి శూలాన్ని విసిరాడు. భగదత్తుడు పౌరుషం అతిశయంకాగా, 
వేగంగా ఒక బల్లెమును (ప్రతిగావేసి వాడి బల్లెమును నుగ్గునుగ్గు చేశాడు. 
౧ ౧ "ఏ Us 

వ. ఇట్లేసి యార్షి వెండియు. 148 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; ఏసి= ప్రయోగించి; ఆర్బి= బొబ్బపెట్టి; వెండియున్‌= మరియు. 
తాత్సర్యం: భగదత్తుడీవిధంగా శూలంతో ఘటోత్కచుడి శూలాన్ని నుగ్గుచేసి బొబ్బలుపెట్టి. 
©. భీముహరులఈ. గూల్లి పేర్చి సౌభద్రాది । యోధవరుల నెల్ల నుబిక తజచు 

టంపవాన( దడిపి హయరథభట సమూ । హంబు( జదిపె సమదహస్తి( బఅపి. 149 
ప్రతిపదార్థం: భీముహరులన్‌= భీముడి గుర్రాలను; కూల్చి= కూలద్రోసి; పేర్చి= అతిశయించి; సౌభద్ర+ ఆది+యోధవరులన్‌= 
అభిమన్యుడు మొదలైన గొప్పవీరులను; ఎల్లన్‌= అందరినీ; ఉజక= ఊరకయే; తఅచు= అధికమైన; అంపవానన్‌= బాణాలతో; 
తడిపి= ముంచి; సమదహస్తిన్‌= మదంతో కూడిన ఏనుగును; పజపి= తోలి; హయరథభటసమూహంబున్‌= గుర్రాలు, రథాలు; 
భటులు= సైనికులు; వీరి గుంపును; చదిపెన్‌= నలిచివేశాడు. 
తాత్పర్యం: ఆ భగదత్తుడు భీముడి రథం గుర్రాలను కుప్పకూల్చాడు. చాలా బాగా విజృంభించాడు. అభిమన్యుడు 
మొదలైన పలువురు యోధులందరినీ గొప్ప బాణాలవానతో తడిపివేశాడు. తన ఏనుగును ఉసికొల్సి గుర్రాలను; 
భటులను రథాలను నుగ్గు చేశాడు. 
క. మందరము మహాంభోనిధి ।; యందు. దిరుగునట్లు పాండవానీకములో 

నం దిరిగి సుప్రతీక మ । మందగతిం జంపె6€ బెక్కు మాతంగములన్‌. 150 
ప్రతిపదార్థం: సుప్రతీకము= భగదత్తుడి ఏనుగు; మందరము= మందరమనే పర్వతం; మహా+అంభోనిధి+అందున్‌= మహాసాగరంలో; 
తిరుగు+అట్లు= తిరిగేమాదిరి; పాండవ+అనీకములోనన్‌= పాండవుల సేనలో; తిరిగి= (భ్రమించి; అమందగతిన్‌= వేగవంతమైన 
నడకతో; పెక్కుమాతంగములన్‌= చాలా ఏనుగులను; చంపెన్‌= చంపింది. 
తాత్సర్యం: సుప్రతీకం అనే ఏనుగు మహాసముద్రంలో మందరపర్వతం తిరిగేమాదిరిగా పాండవుల సేనలోనికి 
చొచ్చుకొనిపోయి, వేగంతో ఇటూ అటూ తిరుగుతూ శత్రువుల ఏనుగులను ఎన్నింటినో కాలరాచినది. 


నిశేషం: అలం: ఉపమ. చంపె అనుటకు మారుగా చదిపె అను పాఠాంతరము మేలైనది. 


క అలిగి దశార్జాధీశుండు | గొలిపెను భగదత్తుమీ(ద( గ్రూరగజము ను 
జ్ఞ్వలము లగునతనితోమర ములతాంకున నది చలించి మొగతిరిగె వెసన్‌. 151 


ప్రతిపదార్థం: దశార్ష+అధీశుండున్‌= దశార్లదేశపురాజు; అలిగి= కోపించి; భగదత్తు మీ(దన్‌; భగదత్తుడిమీదికి; క్రూరగజమున్‌= 
భయంకరమైన (తన) ఏనుగును; కొలిపెన్‌= (ప్రేరేపించాడు; అది= ఆ ఏనుగు; ఉజ్ఞులములు+అగు= పదునుచేత ప్రకాశిస్తూ 
ఉన్న; అతని= ఆ భగదత్తుడియొక్క; తోమరముల తాయునన్‌= తోమరాలనే ఆయుధాల దెబ్బతో; చలించి= కదలిపోయి; వెసన్‌= 
వెంటనే; మొగతిరిగెన్‌= వెనక్కితిరిగింది. 


తాత్సర్యం: దశార్లరాజు కోపంచెంది, భగదత్తుడిమీదికి తన ఏనుగును పురికొల్పాడు. అది భగదత్తుడి క్రూరపు 
తోమరాలతాకిడికి తట్టుకోలేక వెనక్కి మళ్లినది. 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ ఇవ్విధంబునం బోరు భగదత్తుం గనుంగొని గండుమిగిలి కురువిభుండు గురుకృపాది యోధవీర 
సమేతంబుగా( దథిమినం దమ బలంబులు గోలాహలబహుళంబు లగుటయు. బాండవాగ్రజుండు 
పార్టపాంచాల పురస్సరుందై యవ్వలనికిం గ్రొ వ్వలరం గోల్తల సేసె నట్టి సమయంబున. 152 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; పోరు= యుద్దంచేస్తున్న; భగదత్తున్‌= భగదత్తుణ్ణి; కనుంగొని= చూచి; 
కురువిభుండు= కురురాజు, దుర్యోధనుడు; గండుమిగిలి= పౌరుషం అధికంకాగా; గురు= ద్రోణాచార్యుడు; కృప= కృపాచార్యుడు; 
ఆది= మొదలుగాగల; యోధ= భటులు; వీర= వీరులు; (వీరితో) సమే తంబుగాన్‌= కూడుకొని; తజీమినన్‌= వెంబడిపడి తరుమగా; 
పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; తమబలంబులున్‌= తమ (కౌరవుల); బలంబులున్‌= సైన్యాలు; కోలాహల బహుళంబులున్‌= 
కలకలశబ్దాలతో నిండినవిగా; అగుటయున్‌= కావడమున్నూ; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; పార్థపాంచాల పురస్సరుండు+ఐ= 
అర్జునుడు; ద్రుపదుడుముందున్నవారుకాగా; ఆ+వలనికిన్‌= ఆవైపునకు; (క్రొవ్వు+అలరన్‌= మదం అధికంకాగా; కోల్తల+చేసెన్‌= 
ఎదురుగా నిల్చి యుద్దంచేశాడు; అట్టి సమయంబునన్‌= అలాంటి సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా యుద్దం చేస్తూన్న భగదత్తుణ్మి చూశాడు దుర్యోధనుడు. మహాపౌరుషంతో ద్రోణాచార్య 
కృపాచార్యులు ముఖ్యులుగా ఉండే యోధవీరులతో కూడి పాండవసేనను వెంబడించి తరిమాడు. అప్పుడు 


కౌరవసేనలో కోలాహలం పుట్టింది. దానిని గమనించి, ధర్మరాజు - అర్జునుడు, (ద్రుపదుడు ముందు నిలువగా 
ఆ యుద్దం జరిగే దిక్కుకు వెళ్ళి మదాతిశయంతో యుద్దం చేశాడు. 


అర్జును. డిరావంతునిచచ్చుట భీమునిచే విని దుఃఖించుట (సం. 6-92-1) 


క. నరు(డు ధనుర్గుణరావ । స్పురణంబును దేవదత్తభూరిరవము నం 

బరము వగిలింప నానా । శరములC గురుసైన్యసరభసత్వం బుడిపెన్‌. 153 
ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; ధనుస్‌= విల్హుయొక్క; గుణ= అల్లైత్రాటియొక్క; రావ= ధ్వనియొక్క; స్ఫురణంబును= కదలికయు; 
దేవదత్తభూరిరవమున్‌= దేవదత్తమనే తన శంఖంయొక్క పెద్దశబ్దమున్నూ; అంబరము= ఆకాశాన్ని; పగిలింపన్‌= బ్రద్దలుకొట్టగా; 
నానాశరములన్‌= పలురకాల బాణాలతో; కురుసైన్య సరభసత్వంబున్‌= కౌరవసైన్యాలవేగిరపాటును; ఉడిపెన్‌= మాన్సించాడు. 
తాత్సర్యం: అర్జునుడు ధనుష్టంకారం చేశాడు. తన శంఖాన్ని ఊదాడు. ఈ రెంటి చప్పుడు ఆకాశాన్ని (బ్రద్దలు 
కొట్టింది. వెంటనే అర్జునుడు పలురకాల బాణాలు వేసి, కౌరవసేనల ఉద్దతిని తగ్గించాడు. 


ఆ. అపుడు సేరి భీము( డతనికి భుజగేంద్ర । కన్యకాసుతుండు గలన6 బడుట 

నల్ల జెప్పటయును నడలి యెచ్చట నని । యడిగి యతండు సూప నచటి కరిగి. 154 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; భీముండు; చేరి= అర్జునుడి దగ్గరకువచ్చి; అతనికిన్‌= ఆ అర్జునుడికి; కలనన్‌= యుద్దంలో; 
భుజగ+ఇం(ద్రకన్యకాసుతుండున్‌= సర్పరాజు కుమార్తెయొక్క కొడుకు ఇరావంతుడు; పడుటన్‌= చనిపోవటాన్ని; అల్లన్‌= మెల్లగా; 
చెప్పుటయున్‌= తెలియచేయగా; అడలి= శోకించి; ఎచ్చటన్‌= ఎక్కడ?; అని+అడిగి= అని ప్రళ్నించి; అతండున్‌= ఆ భీముడు; 
చూపన్‌= చూపించగా; అచటికిన్‌= ఆ చోటికి; అరిగి= వెల్లి, 


తాత్పర్యం: అర్జునుడు ఇట్టా యుద్దం చేస్తున్న సమయంలో, భీముడు అతడి దగ్గరకు వెళ్ళి మెల్లగా ఇరావంతుడు 
యుద్దంలో చావటాన్ని చెప్పాడు. అర్జునుడు విలపించి “ఎక్కడి అని అడిగాడు. భీముడు చూపించిన చోటికి 
తాను వెళ్ళి. 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 351 
వ. దనుజఖండితుం డయి పడియున్న యయ్యిరావంతు శరీరంబు గనుంగొని యా ధనంజయుండు. 155 


ప్రతిపదార్థం: ఆ ధనంజయుండు= ఆ అర్జునుడు; దనుజ ఖండితుండు+అయి= రాక్షసుడిచే చంపబడ్డవాడై; పడియున్న= 
నేల పైపడివున్నట్టి; ఆ+ఇరావంతు శరీరంబున్‌= ఆ ఇరావంతుడి దేహాన్ని; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అలంబుసుడిచే చంపబడి నేలబడి ఉన్న ఇరావంతుడి దేహాన్ని చూచి అర్జునుడు. 


చ. ఘనతరశోకవేగమున( గన్నుల నీళులు నించి యా సుయో 
ధనునవినీతియుం బిదప ధర్మతనూజు(డు సంధి గోరి ప 
ల్కిన తగవుం గడంగి యనికిం దలకొన్ననిజోద్యమంబు( దో 
చిన విధి. దిట్టుచున్‌ వినుతి సేయుచు రోయుచునుండె నయ్యెడన్‌. 156 


ప్రతిపదార్థం: ఆ+ఎడన్‌= ఆ సమయాన; ఘనతరశోకవేగమునన్‌= మిక్కిలి ఎక్కువైన దుఃఖవేగంతో; కన్నులన్‌= కండ్లలో; నీళులు= 
నీరు; నించి= నిండించుకొని; ఆ సుయోధను+అవినీతియున్‌= ఆ దుర్యోధనుడి అవినీతిని; పిదపన్‌= అటు తర్వాత; ధర్మతనూజుండు= 
ధర్మరాజు; సంధిన్‌+కోరి= సంధిని ఇష్టపడి; పల్కిన తగవున్‌= చెప్పిన న్యాయం; అనికిన్‌= యుద్దానికి; కడంగి= ప్రయత్నపడి; తలకొన్న= 
పూనుకొన్న; నిజ+ఉద్యమంబున్‌= తనకార్యక్రమం; తోశినన్‌= జ్ఞాపకానికి రాగా; విధిన్‌= దైవాన్ని; తిట్టుచున్‌ తిట్టుతూ; 
వినుతి+చేయుచున్‌= ధర్మరాజు గొప్పదనాన్ని పొగడుతూ; రోయుచున్‌= తన యుద్దచర్యను ఏవగించుకొంటూ; ఉండెన్‌= ఉండినాడు. 


తాత్పర్యం: అర్జునుడు అధిక దుఃఖంతో కన్నులలో నీళ్ళు నింపుకొని, మొదట దుర్యోధనుడు చేసిన జూదంవగైరా 
అన్యాయాన్ని, తరువాత అన్న ధర్మరాజు ఉదారంగా ఐదూళ్లైనా ఇవ్వమని కోరటాన్ని సంధి కుదరకపోగా తాను 
చేసే అసహ్యమైన యుద్దాన్ని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొన్నాడు. విధిని తిట్టాడు. పిదప ధర్మరాజు న్యాయాన్ని 
మెచ్చుకొన్నాడు. తను యుద్దంలో దిగడంచేత పలువురు చావటాన్ని చూచి తన్ను ఏవగించుకొన్నాడు. 

వ. ఇట్లు పుత్తశోకానలసంతప్రచిత్తుం డగు సవ్యసాచిం జూచి గోవిందుండు మందస్మితంబు సేసిన. 157 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పుత్ర= కొడుకైన ఇరావంతుడి సంబంధమైన; శోక= దుఃఖమనే; అనల= అగ్గిచేత; సంతప్త= 

తపించిపోయిన; చిత్తుండు+అగు= మనస్సుకలవాడైనట్టి; సవ్యసాచిన్‌= అర్జునుణ్ణి; చూచి; గోవిందుండు= శ్రీకృష్ణుడు; మందస్మితంబు= 
pe) ఉట జ ౯౫ ౬ం 

చిరునవ్వు; చేసినన్‌= చేయగా (నవ్వగా). 


తాత్పర్యం: అర్జునుడికి కొడుకు చావటంచేత కలిగిన దుఃఖంఅనే అగ్నిచేత ఆతడి మనస్సు బాగా తపించిపోయింది. 
అట్టి అర్జునుడిని చూచి కృష్ణుడు చిరునవ్వు నవ్వగా. 


క “కని యతండు దెలిసి నీచే । వినినది యిది మున్ను దీని విడిచితి నహిభం 
జన! తేరు నడపు కురుబల । వినిపాతనపాటవమున విహరించుటకున్‌.” 158 


ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; కని= కృష్ణుడు నవ్వటాన్ని చూచి; తెలిసి= ఆ నవ్వులోని అర్థాన్ని (గ్రహించి; అహిభంజన!= 
కాళియుడనే సర్పరాజును మర్దించిన ఓ కృష్ణా!; ఇది= ఈ ఆత్మానాత్మ విచారం; మున్ను= ఇంతకు మనుపే; నీచేన్‌; వినిన+అది= 
విన్నట్టిదేను; దీనిన్‌= ఈ కొడుకు చావువల్ల కలిగిన దుఃఖాన్ని; విడిచితిన్‌= వదలిపెట్టాను; కురు= కౌరవులయొక్క; బల= 
సేనలయొక్క; వినిపాతన= బాగాపడగొట్టడంలో; పాటవమునన్‌= నైపుణ్యంతో; విహరించుటకున్‌= వేడుకగా తిరగడానికి; 
తేరునడపు(ము)= రథాన్ని ముందుకు పోనిమ్ము. 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణుడి నవ్వులోని మర్మాన్ని అర్జునుడు తెలిసికొన్నాడు. 'ఓ కృష్ణా చావు (బ్రతుకుల తత్త్వాన్ని నీవు 
ముందే చెప్పావు, నేను విన్నాను. ఇక వీడి మరణంవల్ల ఏర్పడ్డ దుఃఖాన్ని వదిలివేశాను. ఆ కౌరవసైన్యాన్ని కుప్పకూల్చే 
సామర్థ్యంతో విహరించటానికి అనువుగా రథాన్ని పోనిమ్ము. 


వ. అని పలికినం బద్మనాభుండు రథంబు రయంబున మనమొనపయిం బటిపం బార్జుండు పటుబాణపరంపరలు 
వరగింప భగదత్తుండును, గృపాచార్యుండును, ద్రిగర్తపతియు భీష్ముం గూడుకొని యాక్రీడి నెదిర్చిరి. సాత్యకి 
యడరినం గృతవర్మబాహ్లికులు మార్మొనిరి మారుతి గవిసినం గుంభసంభవుండు దలపడియె. నతని ప్రాపున 
నేపు మిగిలి నీపుత్రకు లా బకమర్దను మర్దింపం గడంగి కవిసిన. 159 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికినన్‌= అర్జునుడు చెప్పగా; పద్మనాభుండు= కృష్ణుడు; రథంబున్‌; రయంబునన్‌= వేగంతో; 
మనమొనపయిన్‌= మన (కౌరవుల)సేన మీదికి; పజపన్‌= తోలగా; పార్టుండు= అర్జునుడు; పటుబాణపరంపరలు= గట్టి బాణాల 
వరుసలను; పరంగింపన్‌= ప్రయోగింపగా; భగదత్తుండును; కృపాచార్యుండును, (త్రిగర్తపతియున్‌; భీష్మున్‌; కూడుకొని= కలిసికొని; 
ఆ క్రీడిన్‌= ఆ అర్జునుడిని; ఎదిర్చిరి= ఎదిరించారు; సాత్యకి; అడరినన్‌= అతిశయించగా; కృతవర్మబాహ్లికులు= కృతవర్మయు, 
బాహ్హికుడున్నూ; మార్కొనిరి= ఎదిరించారు; మారుతి= భీముడు; కవిసినన్‌= డీకొనగా; కుంభసంభవుండు= ద్రోణాచార్యుడు; 
తలపడియెన్‌= తాకాడు; అతని ప్రాపునన్‌= ఆ (ద్రోణుడి అండన; ఏపు మిగిలి= విజృంభణంచేత అతిశయించి; నీ పుత్రకులు= 
నీ కొడుకులు (కౌరవులు); ఆ బకమర్దనున్‌= బకుడనే రాక్షసుణ్ణి చంపిన భీముడిని; మర్దింపన్‌= అణచటానికి; కడంగి= ప్రయత్నపడి; 
కవిసినన్‌= ఎదుర్కొనగా. 


తాత్పర్యం: అర్జునుడి మాటలు విని కృష్ణుడు వేగంగా రథాన్ని కౌరవసైన్యంవుండే ప్రక్కకు తోలాడు. పార్టుడు గొప్పవైన 
బాణాలను వరుసగా వేశాడు. అప్పుడు భగదత్తుడు, (త్రిగర్తదేశపురాజు, కృపుడు భీషు ]డితో కూడుకొని ఆ అర్జునుడిని 
ఎదిరించాడు. సాత్యకి తలపడగా కృతవర్మ, బాహ్హికుడు అతడిని ఎదిరించారు. భీముడు మీదపడగా ద్రోణుడతనిని 
ఎదిరించాడు. ఆ [ద్రోణుడి అండన ఉన్న నీ కొడుకులు ఆ భీముడిని కొట్టటానికి పెద్ద ప్రయత్నంతో ఎగబడ్డారు. 


క. గురునంపవెల్లి నాగుచు । సరభసముగ వారిమీ(ద శరవర్షంబుల్‌ 
గురియుచు వారలయమ్ముల('। దెరలక భీముండు పటుగతిస్యందనుండై. 160 


ప్రతిపదార్థం: భీముండు= భీముడు; పటుగతి స్యందనుండు+ఐ= దిట్టమైన పోకడగల రథంకలవాడై; గురున్‌= గురువైన 
ద్రోణాచార్యునియొక్క; అంపవెల్లిన్‌= బాణాలవెల్లువను; ఆగుచున్‌= అడ్డగిస్తూ; సరభసముగన్‌= తొందరపాటుతో; వారిమీ(దన్‌= 
ఆ కౌరవులమీద; శరవర్షంబుల్‌= బాణాలవానలను; కురియుచున్‌= కురిపిస్తూ; వారల= ఆ శత్రువుల; అమ్ములన్‌= బాణాలను; 
తెరలక= (దగ్గరకు రానీకుండా) తాలిగించుతూ. 


తాత్సర్యం: భీముడు మంచివేగంగల రథాన్నెక్కి, (ద్రోణుడు ప్రయోగించే బాణాల ప్రవాహాన్ని ఆపాడు. వాళ్ళమీద 
బాణాలవానలు కురిపించాడు. శత్రువులు వేసే బాణాలను తొలగించుకుంటూ (తరువాతి వచనంతో అన్వయం). 


వ. సమరక్రీడ సలిపి గురుకుమారులు దొర(గించు నారాచధారల నొచ్చి యాజ్యధారాక్రాంతుం డైన 
యర్షిష్మంతుండునుంబోలె మండి యుద్దండకోదండనైపుణ్యంబు సూపినం గుండభేదియు, ననాధృష్యుండును, 
గనకధ్వజుండును, విరావియు, సుబాహుండును, దీర్హబాహుండును, దీర్లలోచ నుండును దీర్షనిద్రం బొందిరి; 
పెటివారు వెజిచటిచి విటిగి పఅచిన నజంబుల వెనుకొనువృకంబు విధంబున వృకోదరుండు దోర్విలాసంబు 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 353 


మెటిసె నప్పుడు బ్రొద్దుగ్రుంకుచుండ నీ పెద్దకొడుకు బలుమొనలం బురికొల్పికొని చలంబునం గోల్తల సేసిన 
గౌంతేయవ్యూహంబులు నభినవోత్సా హంబునం బోక పెనంగిన. 161 


ప్రతిపదార్థం: సమర క్రీడ సలిపి= యుద్దంలో క్రీడించి; కురుకుమారులు= దుర్యోధనుడి తమ్ముళ్ళు; తొరగించు= పడవేస్తున్నట్టి; 
నారాచధారలన్‌= బాణాలచేత; నొచ్చి= బాధపడి; ఆజ్యధారా+ఆ(క్రాంతుండు+ఐన= నేతిధారలచే కప్పబడిన; 
అర్చిష్మంతుండునున్‌+పోలెన్‌= అన్నిమాదిరి; మండి= వెలిగి; ఉద్దండకోదండ నైపుణ్యంబు= మితిమీరిన విలువిద్యలోని చాకచక్యాన్ని; 
చూపినన్‌= ప్రదర్శించగా; కుండభేదియున్‌; అనాధృష్యుండునున్‌; కనక ధ్వజుండును; విరావియున్‌; సుబాహుండును; దీర్భబాహుండునున్‌; 
దీర్హలోచనుండును; దీర్హని.ద్రన్‌= చావును; పొందిరి; పెజవారు= తక్కినవారు; వెజచజచి= భయంచెంది; విజిగి= ఓడిపోయి; 
పజచినన్‌= పారిపోగా; అజంబులన్‌= మేకలను; వెనుకొను= అనుసరించితరుము; వృకంబు విధంబునన్‌= తోడేలుమాదిరి; 
వృకోదరుండు= భీముడు; దోస్‌+విలాసంబు= భుజాల (క్రీడలో; మెణుసెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; ప్రొద్దు= 
సూర్యుడు; క్రుంకుచున్‌+ఉండన్‌= మరుగైపోతూండగా; నీ పెద్దకొడుకు= దుర్యోధనుడు; బలుమొనలన్‌= బలంగల సైన్యాలను; 
పురికొల్పికొని= (ప్రోత్సాహపరచికొని; చలంబునన్‌= మాత్సర్యంతో; కోల్తల+చేసినన్‌= ఎదుట నిల్చి యుద్దంచేయగా; కౌంతేయ 
వ్యూహంబులున్‌= కుంతికొడుకుల బలాలు; అభినవ+ఉత్సాహంబునన్‌= కొం(గ్రొత్త ఉత్సాహంతో; పోక= వెనుకంజవేయక; 
పెనంగినన్‌= యుద్దంచేయగా. 


తాత్సర్యం: భీముడు యుద్దంలో విచ్చలవిడిగా విహరిస్తూ, కౌరవులువేసే బాణాల దెబ్బకు చాలా బాధపడి నెయ్యిపోస్తే 
గుప్పుమని మండే అగ్గిలాగా మండిపడుతూ, విలువిద్యలో తనకుండే గొప్పనేర్పును కనపరుచుతూ కౌరవులను 
ఏడుమందిని చంపివేశాడు. మిగిలినవారందరూ ఓడి, భయపడి పారిపోసాగారు. మేకలను తోడేలు మాదిరిగా వాళ్ళను 
వెంబడించి తరిమాడు. తన భుజబలాన్ని (ప్రకాశింపజేశాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు 
దుర్యోధనుడు తన బలగంలో బలవంతుల్ని పురికొల్పికొంటూ మాత్సర్యంతో ఎదిరించి యుద్దంచేయుటకు 
పూనాడు. పాండవుల దండుకూడా వెనుకకు మళ్ళక అప్పటికప్పుడే ఏర్పడ్డ ఉత్సాహంతో పోరు సాగించగా. 


నిశేషం: అలం: ఉపమ. 


తే. ధరణి నెత్తుటం దోంగి యాభరణ కాయ । శస్త్రఖండజాలంబులం జాలం బొలిచెం 
బలుచ గాకుండ( గుంకుమ మలంది పెక్కు; తెజంగుతొడవులు దొడిగినతెటివవోలె. 162 


ప్రతిపదార్థం: ధరణి= భూమి; నెత్తుటన్‌= నెత్తురులో; తోంగి= మునిగి; ఆభరణ= నగలు; కాయ= శరీరాలు; శస్ర= ఆయుధాలు- 
వీటియొక్క; ఖండ= ముక్కల; జాలంబులన్‌= గుంపులతో; పలుచ+కాకుండన్‌= పలచగాకాక (దట్టంగా); కుంకుమము= 
కుంకుమపువ్వును; అలంది= పూసుకొని; పెక్కు+తెజంగు తొడవులన్‌= పలురకాలైన నగలను; తొడిగిన= ధరించిన; తెజవ+పోలెన్‌= 
ఆడదానిమాదిరి; చాలన్‌= అధికంగా; పొలిచెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: నెత్తుటితో బాగా తడిసి, నగలు, శరీరాలు, ఆయుధాలు- వీటి తునుకలతో నిండిన భూమి, ఎర్రని 
కుంకుమలేపనాన్ని దట్టంగా పూసికొని, నానావిధాల నగలు ధరించిన అందగత్తెవలె వెలుగుతూ ఉండినది. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. అంత. 163 


తాత్సర్యం: ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం). 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తిమిరము గవిసిన( బాండవ | సమితియు. గౌరవులు రణము సాలించి నివా 
సములకు( దగ6 జని రయ్య । ష్టమయామిని నుదితపటువిషాదుం డగుచున్‌. 164 


ప్రతిపదార్థం: తిమిరము= చీకటి; కవిసినన్‌= క్రమ్ముకోగా; పాండవసమితియున్‌= పాండవుల సమూహమూ; కౌరవులు= 
దుర్యోధనాదులు; రణము= యుద్ధం; చాలించి= ముగించి; నివాసములకున్‌= తమ తమ తావులకు; తగన్‌= ఒప్పిదంగా; చనిరి= 
వెళ్ళారు; ఆ+అష్టమ యామినిన్‌= ఆ ఎనిమిదవనాటి రాత్రిపూట; ఉదిత= పుట్టిన; పటు= గట్టిదైన; విషాదుండు+అగుచున్‌= ఖేదం కలవాడై. 


తాత్పర్యం: చీకటి అంతటా వ్యాపించింది. పాండవులు, కారవులు యుద్ధం చాలించి తమ తమ నివాసాలకు 
వెళ్ళిపోయారు. ఆ ఎనిమిదో నాటిరాత్రి తనసైన్యం చాలా నష్టంకావడంచేత ధుర్యోధనుడి మనస్సు కలతచెందగా 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క కురువిభుండు నగరు సొచ్చియు(। జొరమిన గాంధారవిభుని సూతతనూజుం 
ద్వరితముగ( బిలువు మని యా । తురతం బలుమాటు( జెప్పె దుశ్మాసనుతోన్‌. 165 


ప్రతిపదార్థం: కురువిభుండు= దుర్యోధనుడు; నగరు= తన రాజభవనాన్ని; చొచ్చియున్‌= (ప్రవేశించియు; చొరమిన్‌+అ= 
ప్రవేశింపకయే; దుశ్ళాసనుతోన్‌= తన తమ్ముడు దుళ్ళాసనుడితో; త్వరితముగన్‌= వేగంగా; గాంధారవిభునిన్‌= గాంధారదేశపురాజు 
శకునిని; సూతతనూజున్‌= సూతపుత్రుడు కర్ణుడిని; పిలువుము+అని= పిలుచుకొనిరమ్మని; ఆతురతన్‌= ఆత్రంతో; పలుమాజున్‌= 
చాలాసార్లు; చెప్పెన్‌= చెప్పాడు. 

తాత్పర్యం: దుర్యోధనుడు తన భవనంలోకి అడుగుపెట్టీపెట్టకముందే 'శకునిని, కర్ణుడిని ఇప్పుడే వేగంగా 
పిలుచుకొనిరమ్ము' అని ఆత్రంతో ఆ దుశ్ళాసనుడితో మరీ మరీ చెప్పాడు. 


వ. చెప్పిన నతండు వారిం గూర్దికొని వచ్చుటయు నేకాంతంబున నమ్మహీకాంతుండు వారలతో ని ట్లనియె 
“గాంగేయ గురుకృపాశ్వత్థామలు మధ్యస్తు లై పాండవబలంబులం జెబుచునట్టి సంరంభంబునకుం జొరరు. 
మనసేనలు నానాంటికి సన్నంబు లై సమయుచువచ్చె నేమి సేయంగలవార? మనిన విని రాధేయుండు 
రణక్రీడాలంపటుం డై. 166 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెప్పగానే; అతండు= ఆ దుళ్ళాసనుడు; వారిన్‌= ఆ శకుని కర్షులను; కూర్చికొని= చేర్చుకొని; 
వచ్చుటయున్‌= రాగానే; ఏకాంతమ్మునన్‌= రహస్యంగా; వారలతోన్‌= ఆ వచ్చినవారితో; ఆ+మహీకాంతుండు= ఆ రాజు- 
దుర్యోధనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; గాంగేయ, గురుకృప+అశ్వత్భామలు= భీష్ముడు, (ద్రోణుడు, కృపుడు, 
అశృత్థామలు; వీరు; మధ్యస్థులు+ఐ= ఉదాసీనులయి; పాండవబలంబులన్‌= పాండవులసేనలను; చెజచు+అట్టి= చంపేటటువంటి; 
సంరంభంబునకున్‌= ఆటోపమునకు; చొరరు= పూనరు; మనసేనలు= మన (కౌరవుల) సైన్యాలు; నాండు+నాంటికిన్‌= దినదినానికి; 
సన్నంబులు+ఐ= కృశించినవై; సమయుచున్‌ వచ్చెన్‌= చచ్చిపోతున్నాయి; ఏమిసేయన్‌+కలవారము?= మన మేమి చేయగలము?; 
అనినన్‌; రాధేయుండు= రాధకొడుకు - కర్గుడు; విని= ఆలకించి; రణ(క్రియాలంపటుండు+ఐ= యుద్దమాడటంలో ఆశ కలవాడై. 


తాత్సర్యం: దుర్యోధనుడు అట్టు చెప్పగానే దుశ్శాసనుడు వెళ్ళి శకుని కర్టులను వెంటబెట్టుకొని వచ్చాడు. వాళ్లతో 
దుర్యోధనుడు రహస్యంగా ‘భీష్ముడు, (ద్రోణుడు, కృపుడు, అశ్చత్హామ వీళ్ళు నలుగురును మధ్యస్థంగా ఉంటూ 
పాండవుల సైన్యాలను చంపే సంరంభం కూడా చేయటం లేదు. మనసేనలేమో దినదినానికీ తరిగిపోతున్నాయి. కనుక 
ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?” అని అన్నాడు. ఆ మాటలు విని కర్టుడు యుద్దమాడటం అంటే చాలా ఇష్టం కలవాడై 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 355 


క. నరనాథ! యింక భీష్ముని । దురమునకుం దేకు మేను దోర్టలవిభవో 

ద్ధురతం బాండుకుమారో । త్మరముం దత్సేనలన్‌ మదం బడ(గింతున్‌.' 167 
ప్రతిపదార్థం: నరనాథ!= ఓ ప్రభూ! దుర్యోధనా! ఇంకన్‌= ఇకమీద; భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; దురమునకున్‌= యుద్దానికి; 
తేకుము= తేవద్దు; ఏను= నేను (కర్ణుడు); దోఃశబలవిభవ+ఉద్దురతన్‌= భుజబల సంపత్తి యొక్క ఆధిక్యంతో; 
పాండుకుమార+ఉత్కరమున్‌= పాండురాజు కొడుకులగుంపును; తద్‌+సేనలన్‌= ఆపాండవుల సేనలను; మదంబు= పొగరును; 
అడంగింతున్‌= అణచివేస్తాను. 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! ఇకమీద ఆ భీష్ముడిని యుద్దానికి తీసికొని పోవలదు. నేను నా భుజబలసంపత్తి 


పెంపుతో, ఆ పాండవులు ఐదుగురినీ వారి సేనలను మార్కొని - మదమణిగే విధంగా యుద్దం చేస్తాను.” 
క. అని పలికిన విని దుశ్శా । సను గను(గొని మనము వోయి శాంతనవుని భం 

డన ముడిపి వత్త మని చె । ప్పి నరేంద్రుడు వీడుకొల్పెం బెబివారి( దగన్‌. 168 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికినన్‌= (కర్ణుడు) చెప్పగా; విని= ఆలకించి; నర+ఇం(ద్రు(డు= రాజైన దుర్యోధనుడు; 
దుశ్ళాసనున్‌= తమ్ముడు దుశ్ళాసనుణ్ణి; కను6గొని= చూచి; మనము= మన మిద్దరం; పోయు= వెళ్ళి; శాంతనవుని భండనము= 
భీష్ముడి యుద్దాన్ని; ఉడిపి= చాలింపచేసి; వత్తము= వద్దాము; అని చెప్పి= అని పలికి; పెజవారిన్‌= ఇతరులను; తగన్‌= తగినట్టుగా; 
వీడుకొల్పెన్‌= పంపివేశాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడు కర్ణుడి మాటలు విన్నాడు. దుశ్ళాసనుడివైపు తిరిగి, 'మనం భీష్ముడి యుద్దాన్ని 
నిలిపివద్దాము' అని చెప్పి, మిగిలినవాళ్ళను అక్కడి నుండి బయటకు పంపాడు. 


వ. ఇట్లు కర్ణసౌబలుల నిజనివాసంబులకుం బోవం బనిచి బహుప్రకార సౌరభసంవాసితంబులగు జలంబుల 
జలకం బాడి పరమసురభిచందనానులేపనంబులను జీనిచీనాంబరపరిధానంబులను మహనీయ 
మాల్యాభరణంబులను బ్రస్పీతమణిమయ భూషణధారణంబులను దగ నలంకృతుం డై తమ్ములుం 
దగువారలుం బరివేష్టింప( బరిమళపరంపరాభాసితనూతనతైలధారాభిషేక ప్రదీపితంబులయిన 
కరదీపికాసహస్రంబులు వెలుంగ వేత్రహస్తులు దొలంగుండు తొలంగుండని సందడి నెడ గలుగ జడియ 
వందిసందోహంబులు సంకీర్తనంబులు సేయ మాగధమంజులగానంబులు వీనులం బొరయ( బాఠక 
పఠనరవంబుల మనంబు రంజిల్ల రమణీయరత్నఖచితం బగు రథం బెక్కి మందగమనంబున 
మందాకినీనందనుమందిరంబు సేరం జని తదీయద్వారంబునం దేరు డిగ్గి దుశ్మాసను ముంజేయి 
కరతలంబున నవలంబించి యల్లన నడచి యుచితప్రకారంబునం బ్రవేశించి యప్పితామహు 
పాదంబులకుం బ్రణామంబులు సేసి తత్పీఠ సమీపంబున సమంచిత కనకాసనంబున నతం డనుప 
నాసీనుం డై చేతులు మొగిచి యమ్మనుజపతి యతనితో నిట్లనియె. 169 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కర్లసౌబలులన్‌= కర్టుడిని, శకునిని; నిజనివాసంబులకున్‌= తమ భవనాలకు; పోవన్‌= పోవడానికి; 
పనిచి= పంపి; బహుప్రకార= నానావిధాలైన; సౌరభ= వాసనలచేత; సంవాసితంబులు+అగు= వాసనగలవిగా చేయబడిన, 
జలంబులన్‌= నీళ్ళతో; జలకంబు+ఆడి= స్నానంచేసి; పరమ= మేలైన; సురభి= వాసనతో కూడిన; చందన= గంధము యొక్క; 
అనులేపనంబులను= మైపూతల చేతను; చీనిచీనాంబర పరిధానంబులను= పట్టు ధోవతి, పైకండువాలతో; మహనీయమాల్య+ 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆభరణంబులను= జిగేలుమనిపించే పూలదండలతో, ప్రస్సీత= మిక్కిలి అధికమైన; మణిమయ= రత్నాలు చెక్కిన; భూషణ= 
అలంకారాల; ధారణంబులను= ధరించటం చేత; తగన్‌= ఒప్పిదంగా; అలంకృతుండు+ఐ= అలంకరించుకొన్నవాడై; తమ్ములున్‌= 
తన తమ్ములు దుశ్నాసనాదులు; తగువారలున్‌= ఉండతగ్గవారును; పరివేష్టింపన్‌= తన్ను చుట్టి ఉండగా; పరిమళ= 
వాసనలయొక్క; పరంపరా= వరుసలచేత; ఆభాసిత= అంతటను వెలుగునిచ్చే; నూతన= అప్పుడే గానుగ నుండి తెచ్చిన; తైల= 
నూనెయొక్క; ధారా= ధారల యొక్క; అభిషేక= స్నానంచేత; (ప్రదీపితంబులు+అయిన= వెలుగిచ్చేటివైన; కరదీపికా 
సహగస్రంబులు= చేదివిటీలవేలు; వెలుంగన్‌= వెలుగుతుండగా; వేత్రహస్తులు= బెత్తాలు చేతపట్టుకొన్న సేవకులు; 
తొలంగు(డు+తొలంగు(డు+అని= దూరంగా జరిగి ఉండండి అని; సందడిన్‌= జనాన్ని తొలగించడంచేత; ఎడన్‌= అవకాశము; 
కలుగన్‌= ఏర్పడునట్టు; జడియన్‌= తొలగించగా; వందిసందోహంబులు= బట్టువారి గుంపు; సంకీర్తనంబులు+చేయన్‌= పొగడ్తలు 
చేయగా; మాగధమంజుల గానంబులు= ప్రభువు వంశాన్ని, వీరత్వాన్ని పొగిడేవారి ఇంపైన పాటలు; వీనులన్‌= చెవులకు, పొారయన్‌= 
సోకగా; పాఠక పఠన రవంబులన్‌= చదివేవారి చదువుల శబ్దాలచేత; మనంబు= మనస్సు; రంజిల్లన్‌= రసాన్ని అనుభవించగా; 
రమణీయ రత్న+ఖచితంబు+అగు= మనోహరాలైన మణులు తాపినట్టి; రథంబున్‌+ఎక్కి; మందగమనంబునన్‌= మెల్లగా ప్రయాణిస్తూ 
మందాకినీ నందను మందిరంబు= భీష్ముడి భవనాన్ని; చేరన్‌+చని= చేరునట్లు వెళ్ళి, తదీయద్యారంబునన్‌= ఆ భవనం గడప 
వద్ద; తేరుడిగ్గి= రథాన్నుండి దిగి; దుళశ్ళాసనుముందు+చేయి= దుశ్చాసనుడి చేతిని; కరతలంబునన్‌= తన చేతితో, అవలంబించి= 
పట్టుకొని; అల్లన= మెల్లగా; నడచి= అడుగులు వేసి; ఉచిత (ప్రకారంబునన్‌= తగినరీతిగా; (ప్రవేశించి= లోనికిపోయి; 
ఆ+పితామహుపాదంబులకున్‌= ఆ భీష్ముడి పాదాలకు; ప్రణామంబులు= దండాలు; చేసి= పెట్టి; తద్‌+పీఠసమీపంబునన్‌= 
ఆ భీష్ముడి ఆసనానికి దగ్గరగా; సమంచిత కనక+ఆసనంబునన్‌= మేలైన బంగారు పీఠంమీద; అతండు= ఆ భీష్ముడు; అనుపన్‌= 
ఆజ్ఞాపించగా; ఆసీనుండు+ఐ= కూరుచున్న వాడై; చేతులు మొగిచి= చేతులు జోడించి; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; 
అతనితోన్‌= ఆ భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: దుర్యోధనుడు ఈ విధంగా కర్టుడిని, శకునిని, వారి నివాసాలకు పంపించి వేశాడు. పన్నీరు, అత్తరు 
వంటి సువాసన (ద్రవ్యాలతో గుబాళించే నీటితో స్నానం చేశాడు. మంచి వాసనగల మేలుగంధం, ఒంటికి దట్టంగా 
పూసుకొన్నాడు. పట్టుబట్టలు కట్టుకొన్నాడు. పట్టుకండువాలుపైన వేసుకొన్నాడు. వాసనగల పూలదండలు 
తగిలించుకొన్నాడు. వ్యాపించే కాంతిగల రత్నాలు పొదిగిన బాహుపురులు, మెరపుగల నగలు, పెట్టుకొన్నాడు. 
ఉచితమైన పరివారం అనుసరించగా, వాసనలు విరజిమ్మే కొత్త నూనెలు పోయటంచే జగజ్జేగీయమానంగా వెలిగే 
చాలా చేదివిటీలు వెలుగుతూండగా, భటులు బెత్తాలు చేత పట్టుకొని, 'తొలగండి తొలగండి” అని జనాన్ని 
అదలిస్తుండగా, ఏర్పడ్డ అవకాశంలో(సందు) భట్రాజులు పొగడుతు ఉండగా, మాగధులు ప్రభువు యొక్క ప్రాభవాన్ని 
పాడుతూ ఉంటే ఆలకిస్తూ, చదివే వాళ్ళ చదువులు మనస్సుకు ఇంపుగొల్పుతూ ఉంటే, మేలి రత్నాలు తాపిన 
తేరెక్కి, మందగమనంతో భీష్ముడి నివాసానికి చేరుకొని, ఆ భవన ద్వారం వద్ద తేరుదిగి, దుళ్ళాసనుడి చేతిని 
ఆధారంగా పట్టుకొని, మెల్లగా అడుగులుపెడుతూ, తగిన విధంగా వినయంగా లోపలికి పోయి, భీష్ముడి అడుగులకు 
దండాలు పెట్టి, ఆయన పీఠానికి దగ్గరలో, ఒప్పిదమైన బంగారుపీటమీద ఆయన అనుమతితో కూర్చొని చేతులు 
జోడించి, దుర్యోధనుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 


మ. నిను మున్నెంతయు నమ్మి పాండవుల యున్న్మేషంబు నేం జీరికిం 
గొన నీపోరెడు చందముల్‌ దెలియ. బెక్కుల్‌ సూచితిం జేరి చే 
రి నయం బిచ్చుచు నొంప నూల్మొనక వారిం బట్టి పాలార్పె దొం 
డన నేరం గురుముఖ్య! యింక నిట నీ వాలంబు సాలింపవే! 170 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 357 


ప్రతిపదార్థం: కురుముఖ్య!= కురువంశంలో ప్రధానుడవైన భీష్మా!; నినున్‌; మున్ను= మొదట, ఎంతయున్‌= ఎంతగానో; నమ్మి= 
విశ్వసించి; పాండవుల యున్మేషంబున్‌= పాండురాజు కొడుకుల వికాసాన్ని; ఏన్‌= నేను; చీరికిన్‌+కొనన్‌= లెక్కపెట్టను; నీ 
పోరెడుచందముల్‌= నీవు యుద్దం చేసేవిధానాలను; తెలియన్‌= విశదం కావడానికి; పెక్కుల్‌= చాలా; చూచితిన్‌= చూచాను, 
వారిన్‌= ఆ పాండవులను; చేరి చేరి= దగ్గరకు చేరికూడా; నయంబు+ఇచ్చుచున్‌= మెత్తదనాన్ని చూపిస్తూ; నొంపన్‌= బాధపెట్టడానికి; 
నూల్కొనక= ఒప్పుకోకుండా; పట్టి పాలార్చెదు= చేత చిక్కించుకొని కూడా ఊరకుంటున్నావు; ఒండు అనన్‌+నేరన్‌= ఒక్కటీ 
నిన్ను అనలేను; ఇంకన్‌= ఇకమీద; ఇటన్‌= ఇక్కడ; నీవు; ఆలంబు= యుద్దం చేయటాన్ని; చాలింపవే!= వదలిపెట్టుము! 
తాత్సర్యం: 'ఓ భీష్మా! మొదటి నుండి నిన్ను నమ్మి, పాండవుల వికాసాన్ని లక్ష్యం చేయకుండా ఉంటూ వచ్చాను. 
అయితే, నీవు చాలా సందర్భాలలో యుద్దం చేస్తున్న తీరు గమనిస్తే నాకు అర్థమవుతున్నది ఏమిటంటే- నీవు 
పాండవులపట్ల మెత్తదనాన్నే చూపిస్తున్నావు. వాళ్ళకు నొప్పి కలిగించకుండా ఉంటున్నావు. వాళ్ళు చేత చిక్కినా 
ఏమీ చేయటం లేదు. కాబట్టి నీవు ఇంక యుద్దం చేయకుము. 


చ. అనిమొన దేవదానవుల కైనను మార్కొనరాదు నిన్ను నేం 

డెనిమిది నాళ్ళు లయ్యె సమయింపవు నొంపవు సవ్యసాచి న 

ప్పని యటులుండనిమ్ము నిను బ్రార్జన సేసెద నింతవట్టు నా 

చనవునం బోవ నిచ్చి నృపసత్తమ పోరికిం గర్జు. బంపవే! 171 
ప్రతిపదార్థం: నృపసత్తమ!= రాజుల్లో గొప్పవాడవైన భీష్మా!; అనిమొనన్‌= యుద్ధరంగంలో; దేవదానవులకున్‌+ఐనను= 
దేవతలకుగానీ, రాక్షసులకుగానీ; నిన్ను; మార్కొనన్‌+రాదు= ఎదిరించడానికి సాధ్యంకాదు; నేండు= నేటికి; ఎనిమిది నాళులు+అయ్యెన్‌= 
యుద్దం మొదలుపెట్టి నేటికి, ఎనిమిది దినాలు గడిచినాయి; సవ్యసాచిన్‌= అర్జునుడిని; సమయింపవు= చంపవు; నొంపవు= 
బాధకూడా పెట్టలేదు; ఆ+పని= అర్జునుణ్ణి హింసించే ఆ పని; అటులు ఉండనిమ్ము; అట్టా ఉండనీ; నినున్‌= నిన్ను; ఇంత+పట్టు= 
ఇంతమాత్రం; ప్రార్ధన+చేసెదన్‌= వేడుకొంటున్నాను; నా చనవునన్‌= నా కోరిక ప్రకారం; పోవన్‌+ఇచ్చి= నన్ను నడుచుకునేటట్టు 
చేసి; కర్షున్‌= కర్ణుడిని; పోరికిన్‌= యుద్దానికి; పంపవే?= పంవవా?. 
తాత్సర్యం: తాతా! భీష్మా! నిన్ను యుద్దంలో దేవతలుగాని, రాక్షసులుగాని ఎవ్వరూ ఎదుర్కొనలేరు. యుద్దంమొదలుపెట్టి 
ఈనాటికి ఎనిమిది రోజులు గడిచాయి. నీవేమో ఈ నాటిదాకా అర్జునుడిని చంపలేదు. చివరకు బాధించనుకూడా 
లేదు. సరే ఆ పని అట్లా ఉండనిమ్ము. నిన్ను మాత్రం వేడుకొంటున్నాను, అదేమంటే నన్ను నా కోరిక ప్రకారం 
నడుచుకోనిమ్ము, ఇక యుద్దానికి కర్షుడిని పంపించుము. 


వ. అనవుడు. 172 
తాత్పర్యం: దుర్యోధనుడు ఇట్టా అనగా (తరువాతి పద్యంతో అన్వయం) 


క అమ్మాట మనమునకు వా । లమ్మై తాకుటయు భీష్ము. డత్యంతవిషా 
దమ్మున నించుకవడి మౌ । నమ్ము. దగం దాల్లియుండె నతవదనుం డై. 173 


ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్మాచార్యుడు; ఆ+మాట= దుర్యోధనుడన్న ఆపలుకు; మనమునకున్‌= మనస్సుకు; వాలు+అమ్ము+ఐ= 
వాడి బాణంగా; తాకుటయున్‌= గ్రుచ్చుకోగా; అత్యంత విషాదము శ్రైనన్‌= చాల దుఃఖంతో; ఇంచుక+వడి= కొంచెంసేపు; తగన్‌= 
ఆ దుఖానికి తగినట్టుగా; మౌనమ్మున్‌= మౌనాన్ని; తాల్చి= వహించి; నతవదనుండు+ఐ= వంచబడ్డ ముఖం కలవాడై; ఉండెన్‌= 
ఉండినాడు. 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ దుర్యోధనుడు పలికిన పలుకులు ములుకులుగా భీష్ముడి మనస్సున గ్రుచ్చుకొన్నాయి. భీష్ముడు 
చాలా బాధతో, తలవంచుకొని ఏమీ మాట్లాడకుండా కొంచెంసేపు మౌనంగా ఉండి పోయాడు. 
వ. పదంపడి నిట్టూర్పు నిగిడించి మొగం బెగయించి భూపాలు నాలోకించి. 174 


ప్రతిపదార్థం: పదంపడి= అటు తర్వాత; నిడు+ఊర్పు= దీర్భమైన నిశ్వాసం; నిగిడించి= వదలిపెట్టి; మొగంబు= ముఖాన్ని; 
ఎగయించి= పైకెత్తి; భూపాలున్‌= రాజైన దుర్యోధనుడిని; ఆలోకించి. 


తాత్పర్యం: భీష్ముడు అంతట పెద్ద నిట్టూర్పు వదలి, ముఖం పైకెత్తాడు. రారాజును చూచి. 


క “తలకొని నీకుం బ్రాణంబులు డా(। పక యోపినట్లు పోరంగ నిమ్మైం 
బలుకందగునె? యక్కట! నా । వలనం గలభక్తి యెల్ల వమ్మునం గలయన్‌? 175 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! తలకొని= ప్రయత్నపడి; నీకున్‌= దుర్యోధనుడవైననీకు; ప్రాణంబులు= ప్రాణాలను; డాపక= 
దాచుకోక; ఓపిన అట్టు= చేతనైనంతవరకు; పోరంగన్‌= (నేను) యుద్దం చేస్తే; నావలనన్‌= నాపట్ల; కల= ఉన్నట్టి; భక్తి+ఎల్లన్‌= 
ప్రభుభక్తి అంతాకూడా; వమ్మునన్‌+కలయన్‌= వ్యర్థమైపోగా; ఈ+ మెయిన్‌= ఈ విధంగా; పలుకన్‌= మాట్లాడటం; తగునె?= 
తగునా? (తగదు). 


తాత్సర్యం: 'దుర్యోధనా! నీకు జయం కలగాలని నా ప్రాణాలను కూడా దాచుకోకుండా శక్తి వంచన లేకుండా 
నేను యుద్దం చేస్తూ ఉంటే నాకుగల ప్రభుభక్తి అంతా బుగ్గిపాలయ్యేట్టు నీవు ఈ విధంగా కఠినంగా మాట్లాడడం 
ఏమి న్యాయం?” అన్నాడు భీష్ముడు. 

వ. అని పలికి యలుక వొడమి వెండియు. 176 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; అలుక= కోపము; పొడమి= పుట్టి; వెండియున్‌= మరల 


తాత్సర్యం: అని, కోపంతో మండిపడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “కాల్పడే మహనీయ ఖాండవం బింద్రుని । నమరగణంబుతో విముఖు. జేసి? 


బహుదివ్యశరములు వదయండే? యెక్కటి । బవరాన మెప్పించి శివునిచేత? 
గంధర్వులకు నోడి కర్ణుండు నీ తమ్ము । లును బాటి విడిపించికొనంె నిన్ను? 
నిను నను ద్రోణు నాతని పుత్తు( గృపుం గర్జు । గెలిచి విరాటుగోవుల. గొనండె? 


ఆ. తక్కు పెక్కులెడలం బెక్కండ్ర నేమేమి । సేసె వినమె? యట్టి జెట్టి నిన్ని 
దినము లిట్లు దొడరి పెన6(గియు నీ చేత । నేడు వినంగ వలసె వేండిపలుకు. 177 


ప్రతిపదార్థం: అమరగణంబుతోన్‌= దేవతల సమూహంతోపాటు; ఇంద్రునిన్‌= దేవేం(ద్రుణ్ణి; విముఖున్‌+చేసి= యుద్దానికి 
పెడమొగం పెట్టేవాడిగా చేసి; మహనీయఖాండవంబున్‌= మాననీయమైన ఖాండవం అనే అరణ్యాన్ని; కాల్పండు+ఏ?= కాల్చలేదా?; 
ఎక్కటి= తనకు సహాయుడు లేనట్టి; బవరానన్‌= యుద్దంలో; మెప్పించి; శివునిచేతన్‌= ఈశ్వరుడి చేత; బహుదివ్య శరములు= 
నానావిధాలైన దివ్యములైన బాణాలను; పడయండు+ఏ?= పొందలేదా?; కర్షుండు= సూతపుత్రుడు; నీ తమ్ములునున్‌= నీ 
తమ్ముళ్ళు దుశ్చాసనాదులు; గంధర్వులకున్‌= గంధర్వుల దెబ్బకు; పాజన్‌= పరుగుతీయగా; నిన్నున్‌; విడిపించికొనండు+ఎ?= 
విడిపించుకోలేదా?; నిను(న్‌)= నిన్ను (దుర్యోధనుడిని); ననున్‌= నన్ను; |ద్రోణున్‌= ద్రోణాచార్యుడిని; ఆతనిపుత్రున్‌= ద్రోణుడి 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 359 


కుమారుడు అశ్వత్థామను; కృపున్‌= కృపాచార్యుడిని; కర్గున్‌= కర్గుడిని; గెలిచి= జయించి; విరాటు గోవులన్‌= విరాటరాజు ఆవులను; 
కొనండు+ఎ?= మళ్ళించుకోలేదా?; తక్కు= తక్కిన; పెక్కులు+ఎడలన్‌= పలు తావులలో; పెక్కం(డ్రన్‌= చాలామంది వీరులను; 
ఏమి+ఏమి+చేసెన్‌= ఏమేమి చేశాడో; వినము+ఎ?= మనం వినలేదా?; అట్టిజెట్టిన్‌= అట్టి మహా శూరుడైన అర్జునుడిని; ఇన్ని 
దినములు= ఈ ఎనిమిది రోజులు; ఇట్టు= ఇంతఘోరంగా; తొడరి= ఎదిరించి; పెనగియున్‌= యుద్దం చేసికూడా; నేండు= 
ఈ దినం; నీ చేతన్‌= నీచేత; వేండి పలుకు= తీక్స్‌ణమైన మాట; విన(గ+వలసెన్‌= వినవలసి వచ్చింది. 


తాత్సర్యం: 'దేవతలతో పాటు, దేవేంద్రుడంతటి వాడిని కూడా యుద్దానికి పెడమొగం పెట్టే వాడినిగా చేసి ఖాండవ 
వనాన్ని కాల్చివేశాడు కదా! తాను ఏకాకిగా యుద్దం చేసి శివుడంతటి వాడిని మెప్పించి, పాశుపతం మొదలైన 
దివ్యా(స్రాలు సంపాదించుకొన్నాడు కదా! నీవు, నీ తమ్ముళ్ళు, కరుడు అందరూ గంధర్వుల దెబ్బకు నిలువలేకపారిపోగా, 
వారి బారినుండి ఆ అర్జునుడు నిన్ను విడిపించుకొన్నాడు గదా! ఉత్తర గోగ్రహణంలో, నిన్ను, నన్ను, ద్రోణుడిని, 
ఆయన కొడుకును, కృపుడిని, కర్ణుడిని ఒక్కడే గెలిచాడు కదా! ఇంకా ఎన్నెన్నో చోట్ల ఎందరెందరినో ఏమేమి 
చేశాడో మనం విన్నాం కదా! అలాంటి వీరుడితో ఈ ఎనిమిది దినాలు ఎదిరించి యుద్దం చేసినట్టి నేను ఈనాడు, 
నీచేత చుణుకుమనిపించే మాటలు వినవలసి వచ్చింది. (అని భీష్ముడు వాపోతున్నాడు.) 


క తగనిపని యని తలంపక । పగ గొంటి వజేయులైన పాండుసుతులతో. 
దెగి యింక నీవు రణమున । మగంటిమి వాటింపు రిత్తమాటల నగునే? 178 


ప్రతిపదార్థం: తగనిపని+అని= చేయరాని పని అని; తలంపక= ఆలోచించకుండా; అజేయులు+ఐన= జయింపరానివారైన; 
పాండుసుతులతోన్‌= పాండురాజు కొడుకులతో; పగ+కొంటివి= విరోధాన్ని పూనావు; ఇంకన్‌; నీవు; తెగి= సాహసించి; రణమునన్‌= 
యుద్దంలో; మగటిమిన్‌= పౌరుషాన్ని; పాటింపు(ము)= (ప్రకటించుము; రిత్తమాటలన్‌= ఉత్త ఉత్తమాటలతో; అగునే?= 
సమకూడునా? 

తాత్సర్యం: కాని పని అనే ఆలోచన లేకుండా, జయింపరాని పాండవులతో విరోధాన్ని కొని తెచ్చుకొన్నావు. ఇంక 
నీవు యుద్దంలో సాహసంతో పౌరుషాన్ని బాగా చూపుము. అంతేగాని, కల్లబొల్లి మాటలతో ఏమి ప్రయోజనం? 


వ. అని మటియును. 179 
తాత్సర్యం: ఇంకను, 
క.  'గాండీవి గెలువ రాదు శి । ఖండిని జంపంగ నాకు గాదు వినుము న 

న్నొండుమగలు మార్మొనినం । జెండుదు నుగ్రముగ మున్న చెప్పితి నీకున్‌. 180 


ప్రతిపదార్థం: నాకున్‌= భీష్ముడనైన నాకు; గాండీవిన్‌= అర్జునుడిని; గెలువన్‌రాదు= జయించ వీలుకాదు; శిఖండిని= ద్రుపదుని 
కొడుకు శిఖండిని; చంపంగన్‌= చంపడానికి; కాదు= నావల్ల కాదు; వినుము; ఒండు+మగలు= వేరే వీరులు, నన్నున్‌; 
మార్కొనినన్‌= ఎదిరిస్తే; ఉగ్రముగన్‌= భయంకరంగా; చెండుదున్‌= నరుకుతాను; నీకున్‌; మున్ను+అ= ముందుగానే; 
చెప్పితిన్‌= ఈ మాట చెప్పాను. 

తాత్పర్యం: దుర్యోధనా! నేనేమో అర్జునుడిని జయించలేను, శిఖండిని కూడా చంపలేను, బాగా వినుము. 
తక్కినవారు ఎంతటి వీరులైనా సరే, నన్నెదిరించారంటే చీల్చిచెండాడుతాను. ఈ సంగతి నీకు ఇంతకు 
ముందే చెప్పాను. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, ఏనును నాదళమున ద్రుప । దానీకవిరాటసైన్యయాదవబలసం 

తానములతోడం( బెనంగెద€ । బూనుండు మీ రెల్లం బాండుపుత్తుల గెలువన్‌. 181 
ప్రతిపదార్థం: ఏనును= నేను; నా దళమునన్‌= నా సైన్యంలో; (ద్రుపద= ద్రుపదమహారాజుయొక్క; అనీక= సైన్యంతో; విరాట= 
విరాటరాజుయొక్క; సైన్య= దండుతో; యాదవ= యదువంశంలో పుట్టినవారియొక్క; బల= సేనయొక్క; సంతానములతోడన్‌= 
సమూహాలతో; పెనలౌదన్‌= యుద్దం చేస్తాను; మీరు+ఎల్లన్‌= మీరందరుకలిసి; పాండుపు(త్రులన్‌= పంచపాండవుల్ని; గెలువన్‌= 
జయించటానికి; పూనుండు= 'ప్రయత్నపడండి. 
తాత్సర్యం: నేనూ, నా సైన్యం కలిసి ద్రుపద విరాట యాదవ సేనా సమూహాన్ని ఎదుర్కొని యుద్దం చేస్తాము. 
తక్కిన మీరందరూ ఏకమై పాండవులను గెలవటానికి ప్రయత్నించండి. 
ఆ. నడికిరేయి వచ్చి నను నొవ్వ బలికినం।; కలుగునయ్య జయము? గడి నీవు 

నడవు మనికి నెల్లి నా చేతి బలుపు సూ । చెదవుగాక వేయి సెప్పనేల? 182 
ప్రతిపదార్థం: నడికిరేయి= అర్దరా(త్రివేళలో; వచ్చి= నా సమీపానికి వచ్చి; ననున్‌= నన్ను; నొవ్వన్‌= నొప్పి కలిగేట్టుగా; పలికినన్‌= 
మాటాడితే; జయము= గెలుపు; కలుగున్‌+ అయ్య?= లభిస్తుందా?; నీవు; కడ(గి= ప్రయత్నించి; అనికిన్‌= యుద్దానికి; నడవుము= 
బయలుదేరుము; వేయి= వెయ్యిమాటలు; చెప్పన్‌+ఏల?= చెప్పడం ఎందుకు?; ఎల్లి= రేపు; నా చేతి బలుపు= నా బాహుబలాన్ని; 
చూచెదవుగాక= చూస్తావులే. 
తాత్పర్యం: 'దుర్యోధనా! అర్హరాతత్రి సమయంలో వచ్చి నీవు నన్ను బాధకలిగేట్టుగా సూటిపోటి మాటలు 
మాట్లాడినావుకదా! దీని చేత గెలుపు కలుగుతుందా? నీవు రేపు యుద్దానికి సన్నద్దుడవై వెళ్ళుము. వేయి మాటలు 
పలకటం ఎందుకు? నా బాహుబలాన్ని రేపు నీవు చూస్తావులే!' 
క. అనిన6 బ్రియమంది నగరికి.। జని పతి సుఖనిద్ర సేసి సముచితసమయం 

బున మేలు కాంచి కయ్యం । బున కాయిత మయ్యె మేను వొంగారంగాన్‌. 183 
ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ముడు చెప్పగా; పతి= రాజు; ప్రియము+అంది= సంతోషపడి; నగరికిన్‌= తన రాజ భవనానికి; చని= 
వెళ్ళి; సుఖని(ద్ర+చేసి= సుఖంగా నిద్రించి; సముచిత సమయంబునన్‌= తగిన వేళలో; మేలుకాంచి= నిద్రనుండి మేల్కొని; మేను= 
శరీరం; పొంగు+ఆరంగాన్‌= ఉబ్బగా; కయ్యంబునకున్‌= యుద్దానికి; ఆయితము+అయ్యెన్‌= సిద్ధపడ్డాడు. 
తాత్సర్యం: భీష్ముడన్న మాటలకు దుర్యోధనుడు సంతోషించి, నగరులోనికి వెళ్ళి, బాగా నిద్రపోయి, సకాలంలో 
లేచి, తన శరీరం ఉప్పొంగిపోతూండగా యుద్దానికి తయారయ్యాడు. 
వ. ఇట్లు సన్నద్దుం డయి బలంబుతో వెడలి నీ పుత్రుండు భీష్మ నుపలక్షించి భూపతిప్రకరంబులతో ని 

ట్లనియె. 184 
ప్రతిపదార్థం: నీ పుత్రుండు= నీ కొడుకు దుర్యోధనుడు; ఇట్టు చెప్పిన విధంగా; సన్నద్దుండు+అయి= సిద్దపడినవాడై; 
బలంబుతోన్‌= సైన్యంతో; వెడలి= బయలుదేరి; భీష్మున్‌= భీష్ముడిని; ఉపలక్షించి= చూచి; భూపతిప్రకరంబులతోన్‌= రాజుల 
సమూహముతో; ఇట్టు+అనియెన్‌= ఈ చెప్పబోయే విధంగా అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు యుద్దానికి సిద్దపడి, కవచం తొడుగుకొని తన సేనతో వెళ్ళి, భీష్ముడిని చూస్తూ అక్కడ 
ఉండే రాజులందరితో ఈ విధంగా చెప్పాడు. 


భీష్మపర్వము అ తృతీయాశ్వాసము 361 
భీష్ముని నవనుదినస యుద్దము (సం. 6-95-1) 


తే. “ఇత(డు పాంచాలు రాదిగ నెల్ల బలము€। జంపి పాండుతనూజుల సమరభూమి 
గెలువ గలవా(డ నని రాత్రి వలికె నేడు | దటిమి మనలావు( జేవయు మెజియ వలయు.” 185 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ భీష్ముడు; పాంచాలురు+ఆదిగన్‌= ద్రుపద మహారాజు మొదలుగాగల; ఎల్లబలమున్‌= సకల 
సైన్యాన్ని; చంపి; సమరభూమిన్‌= యుద్ధరంగంలో; పాండుతనూజులన్‌= పాండవులను; గెలువన్‌+కలవా(డన్‌+ అని= గెలుస్తానని, 
రా(త్రి= కడచిన రేయి; పలికెన్‌= చెప్పాడు; నేడు= ఈ దినం; తజిమి; మనలావున్‌= మనసామర్థ్యం; చేవయున్‌= బలంకూడా; 
మెజయవలయున్‌= ప్రకటించవలె. 
తాత్సర్యం: “ఈ భీష్ముడు రాత్రి నాతో ద్రుపద విరాట యాదవుల సైన్యాలను చంపి, యుద్ధరంగంలో అటుపైన 
పాండవుల గెలిచెదనని అన్నాడు. కాబట్టి మనందరి సామర్థ్యం, బలం ఈ దినమే వెల్లడి కావాలి” అన్నాడు. 
క. అని యాడు తులువమాటలు విని । బీభత్సంబు సిగ్గు విపులవిషాదం 

బును నొక్కపెట్ట పుట్టంగ | ననిమిషతటినీతనూజు( డతిదుఃఖితుండై. 186 
ప్రతిపదార్థం: అని; ఆడు= అని పలికే దుర్యోధనుడి యొక్క; తులువమాటలు= కుత్సితపు మాటలు; విని= ఆలకించి; అనిమిషతటినీ 
తనూజు(డు= ఆకాశగంగానది కొడుకు- భీష్ముడు; బీభత్సంబు= రోత, సిగ్గు, లజ్జ; విపుల విషాదంబును= అధికమైన దుఃఖము; 
ఒక్కపెట్ట= ఒక్క సారిగా; పుట్టంగన్‌= తనలో పుట్టగా; అతి దుఃఖితుండు+ఐ= చాలా దుఃఖం చెందినవాడై. 
తాత్సర్యం: దుర్యోధనుడు పలికిన అబద్దపు మాటలు విన్నాడు భీష్ముడు. ఆయనలో ఒక్కుమ్మడిగా ఏవగింపు, 
లజ్జ, మనోదుఃఖం అధికంగా కలిగాయి. 


వ. తన్నుందానయుపశమించుకొనియున్నం గనుంగొని కౌరవేశ్వరుం డతని కన్నెటింగినవా(డై దుశ్మాసనునితో 
నిట్లనియె. 187 


ప్రతిపదార్థం: తన్నున్‌= తనను(భీష్ముని); తాను+అ= తానే (భీష్ముడు); ఉపశమించుకొని= ఊరడింపచేసికొని; ఉన్నన్‌= ఉండగా; 
కనుంగొని= చూచి; కారవ+-ఈశ్వరుండు= దుర్యోధనుడు; అతని= ఆ భీష్ముడి; కన్ను+ఎజింగినవాండు+ఐ= జాడను 
తెలిసికొన్నవాడై; దుశ్ళాసనునితోన్‌= తన తమ్ముడితో, ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు తనను తానే ఓదార్చుకొన్నాడు. దుర్యోధనుడు భీష్ముడి తీరును తెలిసికొని, దుశ్చాసనుడితో 
ఇట్టా అన్నాడు. 
క. 'మనమెల్లం బితామహునొ । ద్దన యుండుద మదియు. గా కితనిముందటం బె 

ట్టన వలయు శత్రుబలమ । రను లిరువదిరెండువేలరథములవారిన్‌. 188 
ప్రతిపదార్థం: మనము+ఎల్లన్‌= మనమందరం (దుర్యోధనాదులు); పితామహు+ఒద్దన్‌+అ= తాత భీష్ముడి దగ్గరే; ఉండుదము= 
ఉందాము; అదియున్‌+కాక= అంత మాత్రమే కాకుండా; ఇతని ముందటన్‌= ఈ భీష్ముడికి ముందుగా; శత్రుబల మర్దనులు= 
విరోధుల సైన్యాలను కొట్టగలిగినట్టి; ఇరువది రెండువేల రథములవారిన్‌= ఇరవై రెండువేలు రథికులను; పెట్టన వలయున్‌= ఉంచాలి. 
తాత్సర్యం: 'మనమందరం భీష్ముడి దగ్గరే ఉందాము. అంతేకాదు, శత్రుసైన్యాలను బాగా కొట్టగలిగినట్టి ఇరవై 
రెండువేల రథికులను కూడ ఇతని ముందరే ఉంచాలి. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని నియోగించిన నతండట్ల చేసి. నద్ధరణీశుండు గురుక్ళపాశ్వత్థామల నాలోకించి గాంగేయుం జూపి 
“సత్యవ్రతుండగునీతండు శిఖండిపై నేయనని మన మెత్తి విడియునాండ చెప్పట మీ రెటుంగుదుర కాదె! 
యన్నీచునకు గోచరంబు గాకుండ నిమ్మహానుభావుం బొదివికొని రావలయు” ననిన వారలు నట్లకాకయని 
రయ్యమరనదీసూనుండు సర్వతోభద్రవ్యూహం బొనర్చె నందు€ గృపాచార్యకృతవర్మ శల్యశకునిసుదక్షిణ 
సైంధవులునుగురుకుమారులుందానును ముందట నిలిచె. దదనుమతిం గుంభసంభవభూరిశ్రవో భగదత్తులు 
వలపటను, సోమదత్తద్రోణపుత్రవిందానువిందులు దాపటను హలాయుధాలంబుసశ్రుతాయువులు వెనుకను 
ద్రిగర్త ప్రకరపరివృతుం డై జననాథుండు నడుమను నిలిచి రంతకు మున్న కౌంతేయులు సైన్యసమేతంబుగా 
వెడలి రట్టియెడ నర్గునుండు మన మొగ్గరంబు సూచి ధృష్టద్యుమ్మున కి ట్లనియె. 189 


ప్రతిపదార్థం: అని= పైన చెప్పన రీతిగా; నియోగించినన్‌= ఏర్పాటు చేయగా; అతండు= దుశ్చాసనుండు; అట్టు+అ= దుర్యోధనుడు 
చెప్పిన మాదిరిగానే; చేసెన్‌= ఏర్పాటు చేశాడు; ఆ+ధరణీశుండు= ఆ దుర్యోధనుడు; కృప+అ శ్వత్థామలన్‌= కృపుడినీ, అశ్వత్థామను; 
ఆలోకించి= చూచి; గాంగేయున్‌= భీష్ముణ్ణి; చూపి= చూపించి; సత్య వ్రతుండు+అగు= సత్యమే వ్రతంగాగల; ఈతండు= ఈ 
భీష్ముడు; శిఖండి= శిఖండిమీద; ఏయన్‌+అని= బాణాలు వేయనని; మనము= మనము; ఎత్తి విడియునా(డు+అ= దండెత్తి 
వచ్చిననాడే; చెప్పుట= చెప్పటాన్ని; మీరు= కృపాశ్వత్తామలు; ఎణుంగుదురు+అ+కాదె!= మీరు తెలిసికొన్నదే కదా!; ఆ+నీచునకున్‌= 
హీనుడైన ఆ శిఖండికి; గోచరంబు కాకుండన్‌= కంటపడకుండా; ఈ+మహానుభావున్‌= గొప్ప ప్రభావం కలిగినట్టి భీష్ముడిని; 
పొదివికొని రావలయున్‌= (క్రమ్ముకొని ఉండాలి; అనినన్‌= అనిచెప్పగా; వారలున్‌= ఆ కృపాశృత్తామలు కూడ; అట్టు+అ+కాక= 
అట్టే కానిమ్ము; అనిరి= అన్నారు; ఆ+అమరనదీసూనుండు= ఆకాశ గంగానది కొడుకు- భీష్ముడు; సర్వతోభద్ర వ్యూహంబున్‌= 
సర్వతోభద్రమనే మొగ్గరాన్ని; ఒనర్చెన్‌= చేశాడు; అందున్‌= ఆ మొగ్గరంలో; కృపాచార్య, కృతవర్మ, శల్య, శకుని, సుదక్షిణ; 
సైంధవులును, కురుకుమారులున్‌= కౌరవులున్నూ; తానును= భీష్ముడున్నూ; ముందటన్‌= మొగ్గరానికి ముందువైపు; నిలిచెన్‌= 
నిలిచాడు; తద్‌+అనుమతిన్‌= ఆ దుర్యోధనుడి ఆజ్ఞచొప్పున; కుంభసంభవ= ద్రోణుడు; భూరి(శ్రవస్‌, భగదత్తులు-వీరు; వలపటను= 
కుడిభాగంలో; సోమదత్త= సోమదత్తుడు; ద్రోణపుత్ర= అశృత్థామ; వింద+అనువిందులు; దాపటను= ఎడమవైపునందు; హలాయుధ, 
అలంబుస, (శుతాయువులు; వెనుకను= వెనుకభాగంలోను; త్రిగర్త ప్రకరపరివృతుండు+ఐ= త్రిగర్త దేశపు గుంపుతో చుట్టబడి; 
జననాథుండు= రాజు దుర్యోధనుడు; నడుమను= మధ్యభాగంలోను; నిలిచిరి= నిల్సారు; అంతకు మున్న= అంతకుముందే; 
కౌంతేయులు= పాండవులు; సైన్య సమేతంబుగాన్‌= సేనతోకూడ; వెడలిరి= వచ్చారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; అర్జును(డు= 
అర్జునుడు; మన= కౌరవులైన మనయొక్క; మొగ్గరంబున్‌= వ్యూహాన్ని; చూచి; ధృష్టద్యుమ్నునకున్‌= తమ సేనాని ధృష్టద్యుమ్నుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: దుర్యోధనుడు పైవిధంగా చెప్పి, భీష్ముడిని చూపిస్తూ , కృపాశ్యృత్తామలతో ఇట్టా అన్నాడు. ఈ 
సత్యవ్రతుడు శిఖండిమీద బాణప్రయోగం చేయనని మనం - దండెత్తి వచ్చిననాడే చెప్పాడు. ఆ సంగతి మీకు 
తెలుసుకదా! ఆ నీచుడు శిఖండి ఈయన కంటబడకుండా మనం ఈయనను కమ్ముకొని ఉండాలి. వారు ఆ 
మాటకు సమ్మతించారు. భీష్ముడు సర్వతోభ(ద్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వ్యూహంలో కృపాచార్యుడు, కృతవర్మ, 
శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కౌరవులు, భీష్ముడు ముందుభాగంలో నిలిచారు. భీష్ముడి ఆజ్ఞ చొప్పున 
(ద్రోణుడు, భూరిశ్రవుడు, భగదత్తుడు- కుడి భాగంలోను, సోమదత్తుడు, అశృత్తామ, విందుడు, అనువిందుడు- 
ఎడమవైపున నిలుచున్నారు. హలాయుధుడు, అలంబుసుడు, [శ్రుతాయువు- వీరు వెనుక వైపున ఉన్నారు. త్రిగర్త 
సైన్యంతో చుట్టబడి, దుర్యోధనుడు మధ్యభాగంలో నిలిచాడు. అంతకుమునుపే పాండవులు సేనలతో గూడ 
బయలుదేరారు. అప్పుడు అర్జునుడు మన సర్వతోభద్రవ్యూహాన్ని చూచి ధృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 363 
విశేషం : సర్వతోభద్రవ్యూహం నాలుగువైపుల నుండి శత్రువులను చొరనీక ఎదిరించడానికి అనువైనది. 


తే. “కంటె గాంగేయు? నతనిచక్కటి శిఖండి । బెట్టు మీతని మనమెల్లం బిండుగట్టి 
పొదివికొనివత్త మివ్విధంబునకు€ దగ ద । ళంబుగా మోహరింపు బలంబు నెల్లు 190 


ప్రతిపదార్థం: గాంగేయున్‌= భీష్ముణ్ణి; కంటె?= చూచావా?; అతని చక్కటిన్‌= ఆ భీష్ముడుండే దిక్కున; శిఖండిన్‌= శిఖండిని; 
పెట్టము= నిలబెట్టుము; మనము+ఎల్లన్‌= మనమందరం; ఈతనిన్‌= ఈ శిఖండిని; పిండుగట్టి= గుంపుగా; పొదివికొని= 
క్రమ్ముకొని; వత్తము= వద్దాము; ఈ+విధంబునకున్‌= ఈ విధానానికి; తగన్‌= తగినట్టుగా; బలంబు+ఎల్లన్‌= మన సైన్యాన్నంతా; 
దళంబు+కాన్‌= దట్టంగా; మోహరింపు(ము)= సిద్దంచేయుము. 


తాత్స ర్యం: 'ధృష్టద్యువ్నూ! భీషు శ్రీని చూచావా? అతడికి ఎదురుగా ఈ శిఖండిని నిలబెట్టుము. ఇతడిచుట్టూ మనమంతా 
కమ్ముకొని గుంపుగానిలుద్దాము. దీనికి తగినట్టుగా నీవు మన సైన్యాన్ని దట్టంగా మోహరింపచేయుము”. 


వ. అనిన విని యతం డట్ల చేయుదు నని సాత్యకి విరాటులు వలపటను, అభిమన్యు పాంచాల కేకయులు 
దాపటను, నకులసహదేవ ద్రౌపదేయపురస్సరుండైన యుధిష్టిరుండు నడుమను, జేకితానకుంతి భోజులు 
వెనుకంగా నొనర్షి యగ్రభాగంబున శిఖండి నునిచి యతనికెలంకుల డాసి భీమసేన ఘటోత్కచు 
లొక్కనలనను, బార్జుండు6 దాను నొక్కదిక్కున నిలిచి తక్కినయోధవీరులం గలయం జేర్చి గట్టిమొనగా నమర్జె 
నిట్లుభయ సైన్యంబులుం బన్ని భేరీభాంకారశంఖాదినిస్వనగర్జ్హాస్పూర్దిత బహుళంబుగా నొండొంటిం దాక 
నట్టి సమయంబున. 191 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అట్టు+అ+చేయుదున్‌+అని= అర్జునుడు 
చెప్పిన విధంగానే వ్యూహం పన్నుతానని చెప్పి; సాత్యకి విరాటులు= సాత్యకి, విరాటుడు; వలపటను= కుడివైపునందు; అభిమన్యు; 
పాంచాల, కేకయులు; దాపటను= ఎడమ(ప్రక్కన; నకుల= నకులుడు; సహదేవ= సహదేవుడు; (ద్రౌపదేయ పురస్పరుండు+ఐ= 
ద్రౌపది కొడుకులు ముందు నిలిచినవారుగా; యుధిస్టిరుండు= ధర్మరాజు; నడుమను= మధ్యభాగంలోను; చేకితాన కుంతిభోజులు; 
వెనుకను+కాన్‌= వెనుకవైపు ఉండేటట్లుగా; ఒనర్భి= చేసి; అ(గ్రభాగంబునన్‌= ముందుభాగంలో; శిఖండిన్‌= శిఖండిని; ఉనిచి= 
పెట్టి; అతని= ఆ శిఖండియొక్క; కెలంకులన్‌= రెండు (ప్రక్క భాగాలలో; డాసి= సమీపించి; భీమసేన ఘటోత్కచులు= భీముడు, 
ఘటోత్కచుడున్నూ; ఒక్కవలనను= ఒక ప్రక్కను; పార్టుండున్‌= అర్జ్హునుడున్నూ; తాను= ధృష్టద్యుమ్నుడున్నూ; ఒక దిక్కునన్‌= 
ఒక (ప్రక్క; నిలిచి= నిలబడి; తక్కిన= మిగిలిన; యోధవీరులన్‌= యోధులను, శూరులను; కలయన్‌= గుంపుగా; చేర్చి= చేసి; 
గట్టిమొనగాన్‌= అసాధ్యమైన వ్యూహంగా; ఒనర్చెన్‌= చేశాడు; ఇట్టు= ఈ విధంగా; ఉభయ సైన్యంబులున్‌= రెండు సేనలున్నూ; 
పన్ని= యుద్దానికి, సిద్దపడి; భేరీ= దుందుభులనే వాద్యముల యొక్క;భాంకారై భాం భాం- అనే శబ్దాలతోను; శంఖ+ఆది= 
శంఖములోనుగా గలవాని యొక్క; నిస్వన= ధ్వనులతోను; గర్జా= సింహనాదాలయొక్క; స్ఫూర్ణిత= అదరుటచేత; బహుళంబుగాన్‌= 
అధికంగా; ఒండొంటిన్‌= ఒక సైన్యాన్ని మరోసైన్యం; తాశెన్‌= ఎదిరించినవి; అట్టి సమయంబున. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు అర్జునుడు అడిగిన ప్రకారం కౌరవుల వ్యూహానికి ప్రతిగా ఒక వ్యూహాన్ని ఏర్పరచాడు. 
దానిలో కుడివైపున సాత్యకి, విరాటుడు; ఎడమవైపున అభిమన్యుడు, ద్రుపదుడు, కేకయులు, నకులుడు, సహదేవుడు, 
ఉపపాండవులు. వీరి వెనుక ధర్మరాజు, ధర్మరాజుకు వెనుకగా చేకితానుడు, కుంతిభోజుడు, ముందు భాగంలో 
శిఖండి, శిఖండికి ఒక (ప్రక్కన భీముడు, ఘటోత్కచుడు, శిఖండికి మరొక (ప్రక్కన అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు, 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


మిగిలిన యోధులు వేరే వేరే చోట్లలో గుంపులుగా- ఈ విధంగా ఆ వ్యూహరచన జరిగింది. ఆ రెండు సేనలూ 
యుద్దానికి సిద్దమై సింహనాదాలతో, దుందుభుల, శంఖాల ధ్వనులతో కూడినవై, పరస్పరం ఎదుర్కొన్నాయి. 


క. చెంగట నభిమన్యుండు | పెశంగతురంగప్రచారచంచద్రథు(డై 
పొంగి మనదిక్కు ప్రజమీ( । దం గవిసెం జిచ్చు దూది దరికొనుమాడ్కిన్‌. 192 


ప్రతిపదార్థం: అభిమన్యు(డు= సుభద్రకొడుకు; చెంగటన్‌= దగ్గరలో; పిశంగ= కపిల వర్షపు; తురంగ= గుర్రాలయొక్క; ప్రచార= 
సంచారాలచేత; చంచత్‌= కదులుతున్న; రథు(డు+ఐ= రథంకలవాడై; పొంగి= గర్వించి; మనదిక్కు= మనపక్షంలో గల; 
ప్రజమీ(దన్‌= జనాలమీద; చిచ్చు= అగ్గి; దూదిన్‌= పత్తిని; దరికొనుమాడ్కిన్‌= కాల్చే మాదిరి; కవిసెన్‌= పర్వినాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు, కపిల వర్షపు గుర్రాలను పూన్చిన రథాన్నెక్కి మన సైన్యం సమీపంలో చిత్రంగా తిరుగుతూ 
ఉప్పొంగి, అగ్గి దూదిని కాల్చే మాదిరిగా మన సేనలను మార్కొన్నాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు గవిసి. 193 
తాత్పర్యం: ఈ విధంగా ఎదిరించి. 


తే.  మెఅసి మండలచారి యై కొటివి ద్రిప్పి । నట్లు గురుకృపసింధురాజాదు లైన 
యోధవీరులు వెగడంద నులివు మిగిలి । తరువంబడు నబ్దిక్రియ సేన దిరుగంబడంగ. 194 


ప్రతిపదార్థం: మండలచారి+ఐ= అభిమన్యుడు మండలాకారంలో నిలబడి; మెజసి= (ప్రకాశించి; కొజవిన్‌= కొరవికట్టెను; 
త్రిప్పిన+అట్టు= (త్రిప్పిన విధంగా; గురు= ద్రోణుడు; కృప= కృపాచార్యుడు; సింధురాజు= సైంధవుడు; ఆదులు+ఐన= 
ప్రధానులుగాగల; యోధవీరులు= యోధులైన శూరులు; వెగడు+అందన్‌= తల్లడపాటు చెందగా; ఉలివుమిగిలి= హెచ్చైన శబ్దంతో; 
తరువన్‌+పడు= చిలుకబడేటువంటి; అబ్దిక్రియన్‌= సముద్రం వలె; సేన= మన కౌరవసైన్యం; తిరుగన్‌+పడంగన్‌= తల్లడిల్లి 
పోగా యుద్దం చేశాడు. 


తాత్సర్యం: అభిమన్యుడు వెలుగొందుతూ మండలాకారంలో చరిస్తూ కొరవి (త్రిప్పినట్టుగా ద్రోణుడు, కృపుడు, 
సైంధవుడు మొదలైన యుద్ద వీరులు తల్లడిల్లగా హెచ్చైన శబ్దంతో చిలుకబడుతున్న సము (ద్రంచందంగా కౌరవసేన 
కలత నొందగా (మోది వచనంతో అన్వయం) 


వ. ఇట్లు మాటు లేక తటుముచున్న సౌభద్రుం గనుంగొని కౌరవపతి యలంబుసుతో నిట్లనియె 'వీండు 
రెండవ యర్దునుం డై మనబలంబుల6 గలంచుచున్నవా( డర్దుననందను నెదుర్కొన నీవకాని మాటు లే 
దేము పాండవుల కడ్డపడియెదము నీవు వీనిం బొదివి భంజింపుము.” 195 


ప్రతిపదార్థం: కౌరవపతి= కురురాజు దుర్యోధనుడు; ఇట్టు= చెప్పిన విధంగా; మాణులేక= ఎదురులేకుండా; తణుముచున్‌+ఉన్న= 
కవియుచున్న; సౌభద్రున్‌= సుభద్రకొడుకు అభిమన్యుడిని; కనుంగొని= చూచి; అలంబుసుతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
వీడయ= ఈ అభిమన్యుడు; రెండవ అర్జ్హునుండు+ఐ= రెండో అర్జునుడుగా; మనబలంబులన్‌= మన కౌరవులయొక్క సైన్యాలను; 
కలంచుచున్‌+ఉన్నవాండు= కలత పెడ్తున్నాడు; అర్జుననందనున్‌= అర్జునుడి కొడుకుఅభిమన్యుడిని; ఎదుర్కొనన్‌= ఎదిరించడానికి; 
నీవు+అ+కాని= నీవే తప్ప; మాజులేదు= ఎదురులేరు; ఏము= మేము; పాండవులకున్‌= పాండురాజు కుమారులకు; అడ్డుపడియెదము= 
అడ్డు తగుల్తాము; నీవు= నీవు (అలంబుసుడు); వీనిన్‌= ఈ అభిమన్యుడిని; పొదివి= కవిసి; భంజింపుము= ఓడించుము. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 365 


తాత్సర్యం: దుర్యోధనుడు తన సైన్యాన్ని అభిమన్యుడు తరమటాన్ని చూచి, అలంబుసుడితో “వీడు రెండో 
అర్జునుడివలె తయారై మన సైన్యాన్ని కలత పెడుతున్నాడు. వీడిని ఎదిరించటానికి నీవు తప్ప వేరే ఎవరూ లేరు. 
మేము పాండవులను అడ్డగిస్తాం. నీవు వీడిని ఓడించుము.” 


అలంబసు(డు దుర్యోధన డ్రేరితుండై యభిమన్యునిపై. గవియుట (సం. 6-96-24) 


క, అనవుడు నతండు దుర్ద్వమ । దనుజావలి మున్ను గాగ దటిమెం గుంతీ 
తనయబలము గారాకులు । పెనుగాలిం దూలునట్లు భీతిం జెదరన్‌. 196 


ప్రతిపదార్థం: అనవుడున్‌= దుర్యోధనుడు సై విధంగా చెప్పగా; అతండు= ఆ అలంబసుడు; కారు+ఆకులు= పండిపోయిన 
ఆకులు; పెనుగాలిన్‌= పెద్దగాలికి; తూలు+అట్టు= కొట్టుకుపోయే మాదిరి; దుర్రమదనుజావలి= జయింపరాని రాక్షసుల గుంపు; 
మున్ను+కాంగన్‌= తన ముందుండునట్టుగా; కుంతీ తనయుల బలమున్‌= పాండవుల సైన్యాన్ని; భీతిన్‌= భయంతో; చెదరన్‌= 
చెదిరిపోయేటట్లుగా; తణిమెన్‌= వెంబడిబడి పరుగులెత్తించాడు. 


తాత్సర్యం: దుర్యోధను డా విధంగా చెప్పగానే, అలంబుసుడు అజేయులైన రాక్షసుల మూకను తన ముందు 
పెట్టుకొని పాండవ సేనను తరిమాడు. తుఫానుగాలికి పండుటాకులు ఎక్కడికో కొట్టుకుపోయేట్టు పాండవ సైన్యం 
మూలమూలకు పారిపోయింది. 


నిశేషం: అలం: ఉపమ. 


ఉ. అప్పుడు ద్రౌపదేయులు రయంబున నడ్డము సొచ్చి దైత్యులం 
గుప్పలుగా మహిం బెలుచ. గూల్లిన దానవనాథు( డమ్ములం 
గప్పె. గడంగి వారల నఖండపరాక్రమలీల వారు వా( 
డొప్పటి తేరి కూబరమయూంతగ వ్రాలంగనేసి యార్దినన్‌. 197 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; (ద్రౌపదేయులు= (ద్రౌపది కొడుకులు, రయంబునన్‌= వేగంతో; అడ్డము+చొచ్చి= 
అడ్డంగా చొరబడి; దైత్యులన్‌= రాక్షసులను; కుప్పలు+కాన్‌= కుప్పలుగా; పెలుచన్‌= సులువుగా; మహిన్‌= నేలమీద; కూల్చినన్‌= 
పడద్రోయగా; దానవనాథుండు= రాక్షసరాజు అలంబుసుడు; కడంగి= ప్రయత్నించి; వారలన్‌= (ద్రౌపది కొడుకులను; అమ్ములన్‌= 
బాణాలతో, కప్పెన్‌= కప్పివేశాడు; వారు= ఆ (ద్రౌపది కొడుకులు; అఖండ పరా(క్రమలీలన్‌= అంతులేని పరాక్రమం యొక్క 
విలాసంతో; వాండు= ఆ అలంబుసుడు; ఒప్పు+అటి= సౌందర్యం పోగొట్టుకొని; తేరి కూబరము+అ= రథంయొక్కనొగ; ఊ(తగన్‌= 
ఆధారంగా; వ్రాలంగన్‌= వాలిపోయేట్టుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; ఆర్చినన్‌= బొబ్బలు పెట్టగా. 


తాత్సర్యం: అలంబుసుడి దెబ్బకు పాండవసేన చెల్లాచెదరైపోయినప్పుడు [ద్రౌపది కొడుకులు వేగంగా అడ్డంగా 
చొరబడి, ఆ రాక్షసుల మూకను సునాయాసంగా కుప్పతిప్పలుగా నేలకూల్చారు. అప్పుడు అలంబుసుడు ఆ 
ద్రౌపదేయులను బాణాలతో కప్పివేశాడు. అప్పు డా [ద్రౌపది కొడుకులు, ఆ రాక్షసుడు అందం చెడి, రథపు నొగను 
ఆధారం చేసికొని, ఒరిగిపోయేటట్టుగా బాణాలతో కొట్టి, బొబ్బలు పెట్టగా. 


క ఆలోనన తెప్పిటి లయ కాలుండును । బోలె నసుర గన్నుల నిప్పల్‌ 
రాల6గ వారలసిడములు । నేలం బడనేసి చాపనికరము ద్రుంచెన్‌. 198 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోనే; అసుర= రాక్షసుడు- అలంబుసుడు; తెప్పిజి= తేరుకొని; లయకాలుండునున్‌+పోలెన్‌= 
'ప్రళయకాలంలోని యమధర్మరాజువలె; కన్నులన్‌= కన్నులనుండి; నిప్పుల్‌= అగ్నులు; రాలంగన్‌= రాలుచుండగా; వారల= ఆ 
ఉపపాండవుల యొక్క; సిడములు= ధ్వజాలు; నేలన్‌+పడన్‌+ఏసి= నేలమీద పడేటట్టుగా; ఎన్నో బాణాలు ప్రయోగించి; 
చాపనికరమున్‌= ధనుస్సుల సముదాయాన్ని; (త్రుంచెన్‌= విరుగగొట్టాడు. 

తాత్పర్యం: అంతలోనే అలంబుసుడు తేరుకొని ప్రళయకాలంలోని యముడి మాదిరి కండ్ల నుండి నిప్పులు 
కక్కుతూ, బాణాలతో కొట్టి వారి ధ్వజాలను నేలకూల్చాడు. వారి ధనుస్సులను కూడా తునుకలు చేశాడు. 


వ. త్రుంచి నవ్వుచు. 199 
ప్రతిపదార్థం: (త్రుంచి= తునకలు చేసి; నవ్వుచు(న్‌)= ఎగతాళి చేస్తూ, 

తాత్పర్యం: అలంబుసుడు (ద్రౌపది కొడుకుల విండ్లను త్రుంచివేసి ఎగతాళిగా నవ్వుతూ. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


తే. ఒకని నొకని నైదైదు మహోగ్ర భాసు । రాస్త్రముల నేసి నొంచిన నతనిమదము 

సొంపు సోదరవ్యథయును జూచి | యడరె నప్పు డాతనిపై సుభద్రాత్మజుండు. 200 
ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కడినీ; ఐదు+ఐదు= ఐదేసి చొప్పున; మహా+ఉ[గ్రభాసుర+అస్త్రములన్‌= 
గొప్పవైన, భయం గొలుపుతూ ప్రకాశిస్తూండే ఆయుధాలతో; నొంచినన్‌= బాధకలిగేటట్టు చేయగా; అప్పుడు; సుభద్రా+ఆత్మజుండు= 
సుభద్ర కొడుకు అభిమన్యుడు; అతని మదమున్‌= ఆ రాక్షసుడి మదాన్ని; సొంపు= అందాన్ని; సోదర వ్యథయున్‌= అన్నదమ్ముల- 
కుంతీపుత్రుల కష్టాన్ని; చూచి; ఆతనిపైన్‌= ఆ రాక్షసుడి మీదికి; అడరెన్‌= ఉరికాడు. 
తాత్సర్యం: అలంబుసుడు ఒక్కొక్కడి మీద అయిదేసి చొప్పున కఠినమైన, మండుతున్న బాణాలను వేసి, ఆ 
ద్రౌపదేయులను చాలా నొప్పించాడు. అభిమన్యుడు ఆ రాక్షసుడి మదాన్ని, అందాన్ని చూశాడు. తన అన్నదమ్ముల 
కష్టాన్ని కనిపెట్టి, ఆ రాక్షసుడి మీదికి దూకాడు. 
వ. అప్పు డుభయ సైన్యంబులవారును వెబి(గంది. 201 
ప్రతిపదార్థం: అప్పుడు ఉభయ సైన్యంబులవారును= కౌరవ పాండవ సేనలలో ఉండే సైనికులు; వెజంగు+అంది= ఆశ్చర్యంచెంది. 
తాత్సర్యం: ఆ సమయంలో కౌరవ, పాండవసేనలలోని సైనికులు ఆశ్చర్యం చెంది. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. * దనుజుండు మాయాధికు€( ద । ర్లునతనయుండు దివ్యశరధరుం డెట్లగునో? 
యనుచుండ(గ నయ్యిరువురు । ననిసేసిరి వృత్రవాసవాకృతి దో(పన్‌, 202 

ప్రతిపదార్థం: దనుజుండు= రాక్షసుడు- అలంబుసుడు; మాయా+అధికుండు= మాయచేత గొప్పవాడు; అర్జున తనయుండు= 
అర్జునుడి కొడుకు అభిమన్యుడు; దివ్యశరధరుండు= అమోఘములైన బాణాలు కలవాడు; ఎట్టు+అగును+ఓ?= ఫలితం ఎట్టా 
ఉంటుందో?; అనుచుండంగన్‌= అనుకొంటూండగా; ఆ+ఇరువురు= ఆ ఇద్దరు (అలంబుసుడు, అభిమన్యుడు); వృత్రవాసవ+ఆకృతిన్‌= 
వృత్రాసురుడు, ఇంద్రుడు- వీరి రూపాలు ; తో(పన్‌= తోచేటట్టుగా; అని= యుద్దాన్ని; చేసిరి= చేశారు. 

తాత్సర్యం: 'మయలమారివాడు అలంబుసుడు- మంచి మంచి బాణాలు కలవాడు అభిమన్యుడు. మరి వీరిద్దరిలో 
ఎవడిని, విజయలక్ష్మి వరిస్తుందో?' అని కౌరవపాండవసేనలలోని వారంతా ఆశ్చర్యంగా అనుకొంటూండగా 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 367 


వారిద్దరూ యుద్దానికి తలపడ్డారు. అలంబుసుడు వృత్రుడనే రాక్షసుడి మాదిరి అనిపించాడు. అభిమన్యుడు 
ఇంద్రుడు మాదిరి అగుపించాడు. 


క. ఇతరేతరశరకృతశో । శిత ధారలు నిగుడ నపుడు నిర్ణరదావ 
ద్యుతు లడర. బొలుచునగముల । గతి బొలిచిరి వార లప్రకంపోన్నతు లై. 203 


ప్రతిపదార్థం: అపుడు= ఆ యుద్ద సమయంలో; ఇతర+ఇతర= ఒండొరులయొక్క; శర= బాణాలచేత; కృత= చేయబడ్డ; 
శోణిత ధారలు= నెత్తుటి యొక్క ధారలు= పైనుండి కిందికి జారే చాళ్ళు; నిగుడన్‌= అధికంకాగా; నిర్భర= ఓర్చుకోడానికి 
సాధ్యంకాని; దావ= కార్చిచ్చు యొక్క; ద్యుతులు= మంటలు; అడరన్‌= వ్యాపించగా; పాలుచు= ఒప్పునట్టి; నగములగతిన్‌= 
పర్వతాల మాదిరి; వారలు= అలంబసుడు, అభిమన్యుడున్నూ; అప్రకంప+ఉన్నతులు+ఐ= అచలులై; పొలిచిరి= ఒప్పినారు. 
తాత్సర్యం: ఆ అలంబసుడు, అభిమన్యుడు ఒకరిపై ఒకరు బాణాలు వేసికోవటం వల్ల, నెత్తుటి కాల్వలు వారి శరీరాలపై 
నుండి కిందికి కారటంవల్ల, నిక్కి నిశ్చలంగా నిలబడ్డ ఆ వీరులిద్దరు కార్చిచ్చు అలముకొన్న పర్వతాలను పోలి ఉన్నారు. 


నిశేషం: అలం: ఉపమ. 


క  దనుజేశ్వరుండు మాయం । బొనరించిన( దమము గవిసె భూనాయక ! ఫ 
ల్లున సుతుడు భాస్మరాంబక । మున వెలు. గొనరించె సురసమూహము వొగడన్‌. 204 


ప్రతిపదార్థం: భూనాయక!= భూమికి ప్రభువైన ధృతరాష్ట్ర మహారాజా!; దనుజ+ ఈశ్చరుండు= రాక్షసులకు రాజైన అలంబుసుడు; 
మాయన్‌= మాయను (ఇంద్రజాలాన్ని); పొనరించిన= చేయగా; తమము= చీకటి; కవిసెన్‌= కమ్ముకొన్నది; ఫల్లున సుతుండు= 
అర్జునుడి కొడుకు; సురసమూహము= దేవతల గుంపు; పొగడన్‌= పొగడగా; భాస్కర+అంబకమునన్‌= సూర్యుడు దేవతగా ఉన్నట్టి 
బాణంతో; వెలు(గున్‌+ఒనరించెన్‌= వెలుతురు వచ్చేటట్టు చేశాడు. 


తాత్పర్యం: ఆ రాక్షసుడు పన్నిన మాయచేత ఆ యుద్దభూమినంతా చీకటి దట్టంగా కమ్ముకొన్నది. అప్పుడు 
అభిమన్యుడు సూర్యసంబంధమైన అస్త్రాన్ని ప్రయోగించి ఆ చీకటినంతా పటాపంచలు చేశాడు. ఆకాశాన్నుండి 
యుద్దాన్ని చూస్తున్న దేవతలందరూ అభిమన్యుడి శౌర్యాన్ని ఎంతో మెచ్చుకొన్నారు. 
తే. అసుర వెండియుం బెక్కుమాయలు ఘటింప । శక్ర పొత్రుండు దివ్యాస్తజాల మడర( 

జేసి యన్నింటి నడంగించి చెలగి నొంప । రథము డిగి పాటిం బెలుచ నా రాక్షసుండు. 205 


ప్రతిపదార్థం: అసుర= రాక్షసుడు అలంబుసుడు; వెండియున్‌= ఇంకా కూడా; పెక్కు మాయలు= పలు రకాలైన మాయలను; 
ఘటింపన్‌= చేయగా; శక్రపౌత్రుండు= ఇం(ద్రుడి మనుమడు- అభిమన్యుడు; దివ్య+అ స్రజాలము= దేవ సంబంధాలైన ఆయుధాల 
సమూహాన్ని; అడరన్‌+చేసి= వ్యాపింపచేసి; అన్నింటిన్‌= రాక్షసుడు చేసిన మాయలన్నిటిని; అడంగించి= రూపుమాపి; చెల(గి= 
విజృంభించి; నొంపన్‌= ఆ రాక్షసుడిని బాధించగా; ఆ రాక్షసుండు= ఆ అలంబుసుడు; పెలుచన్‌= శీఘ్రంగా; రథము డిగి= 
తేరునుండి కిందికి దిగి; పాటెన్‌= పరుగెత్తాడు. 


తాత్పర్యం: అలంబుసుడు ఇంకా ఎన్నో మాయలు చేశాడు. అభిమన్యుడు వాటినన్నిటినీ దివ్యాస్రాలు ప్రయోగించి 
మటుమాయం చేశాడు. వాడికి బాగా నొప్పి కల్గించాడు. అలంబుసుడు ఏమీ చేయలేక శీఘ్రంగా రథాన్నుండి 
క్రిందికి దిగి, పారిపోయాడు. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


క _ రక్కసుయడు విటిగినం గడు । నుక్కున సౌభద్రుం డడరునురవడి గని న 
ల్లిక్కులం బటిచెం దమలోC( । జిక్కువడుచు. గౌరవేంద్రుసేనలు భీతిన్‌. 206 


ప్రతిపదార్థం: రక్కసు(డు= రాక్షసుడు అలంబుసుడు; విజిగినన్‌= ఓడిపోగా; కడున్‌= అధికమైన; ఉక్కునన్‌= శౌర్యంతో; 
సౌభద్రుండు= అభిమన్యుడు; అడరు= అతిశయించే; ఉరవడిన్‌= అతివేగాన్ని; కని= చూచి; కౌరవ+ఇం(ద్రుసేనలు= దుర్యోధనుడి 
సైన్యాలు; భీతిన్‌= భయంతో; తమలోన్‌= తమలోతాము; చిక్కు+పడుచున్‌= కష్టపడుతూ; నలు+దిక్కులన్‌= నాలుగు దిక్కులకు; 
పజుచెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: అలంబుసుడు అభిమన్యుడి ధాటికి ఓడిపోయాడు. అంతటా అతిశయించిన అభిమన్యుడి వేగానికి 
తట్టుకోలేక, కౌరవ సైన్యమంతా తమ తమ మనస్సుల్లో చాలా సంకటపడుతూ, దిక్కులకు పరుగెత్తి వెళ్ళారు. 


వ. అప్పుడు పెక్కంద్రు రథికులతోడం గూడి గాంగేయుం డభిమన్యు పయిం గవిసిన. 207 


ప్రతిపదార్థం: అప్పుడు= కౌరవసేన పారిపోయినప్పుడు; గాంగేయుండు= భీష్ముడు; పెక్కండ్రు= పలువురు, రథికులతోడన్‌= 
రథంలో కూర్చుని యుద్ధం చేసేవారితో; కూడి= చేరి; అభిమన్యుపయిన్‌= అభిమన్యుడి మీదికి; కవిసినన్‌= పర్వగా. 


తాత్సర్యం: అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక కౌరవసేన చెల్లాచెదరుకాగా, భీష్ముడు చాలామంది రథికులను 
వెంటవేసికొని అభిమన్యుడి మీదికి ఎగబడ్డాడు. 


తే. అతడు దానికి. దలకక యందటికును । నన్నిరూపు లై పోరంగ నర్దునుండు 
సరభసంబుగ భీష్ణుపై నురవడింప(। బొంగి యిరువా(గు నిరువుర( బొదివె బెరసి. 208 


ప్రతిపదార్థం: అతండు= ఆ అభిమన్యుడు; దానికిన్‌= ఆ భీష్ముడి దెబ్బకు; తల(కక= చలించక(భయపడక); అందణుకును= 
భీష్ముడు మొదలైన రథికులకందరికిని; అన్ని+రూపులు+ఐ= (ప్రతివాడికి ఒక్కొక్క అభిమన్యుడుగా తోపచేసి; పోరంగన్‌= యుద్ధం 
చేస్తూ ఉండగా; అర్జునుండు= అర్జునుడు; భీష్ముపైన్‌= భీష్ముడు మీదికి; సరభసంబుగన్‌= వేగంతో; ఉరవడింపన్‌= తొందరపడగా; 
ఇరువాణగున్‌= రెండు సైన్యాలు; పొంగి= గర్వంపొంది; ఇరువురన్‌= భీష్ముడిని; అర్జునుడిని; బెరసి= దగ్గరగా చేరి; పొదివెన్‌= 
క్రమ్ముకొన్నవి. 

తాత్సర్యం: ఆ అభిమన్యుడు భీష్ముడి ధాటికి ఏ మా(త్రం చలించకుండా నిలబడి, తనమీదికి కవిసే వారికందరికీ 
అదే సంఖ్యగల అభిమన్యులుగా కనబడి చాకచక్యంగా యుద్దం చేస్తూ వచ్చాడు. తన కొడుకు పాటు చూచి, అర్జునుడు 
వేగంగా భీష్ముడి పైకి ఎత్తివచ్చాడు. అప్పుడు కౌరవుల పాండవుల సైన్యాలు గర్వించి, కౌరవ సైన్యాలు భీష్ముడి దగ్గరకు, 
పాండవ సైన్యాలు అర్జునుడి దగ్గరకు చేరుకొని, క్రమ్ముకొన్నాయి. 


వ. _ అట్టిసంకులసమరంబున నభిమన్యుపై నడరు కృపాచార్యుం దాంకి సాత్యకి బెడిదంపునారసంబు లేసిన వాని 
నన్నింటిని నశ్వత్చామ తునిమి యతని విల్లు ద్రుంచినం గోపించి. 209 


ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; సంకుల సమరంబునన్‌; అభిమన్యుపైన్‌= అభిమన్యుడి మీదికి; అడరు= విజృంభిస్తున్న; 
కృపాచార్యున్‌= కృపుని; సాత్యకి= సాత్యకి; తాశి= మార్కొని; బెడిదంపు నారసంబులు= భయంకరాలైన బాణాలు; ఏసినన్‌= 
వేయగా; వానిన్‌=ఆ బాణాలను; అన్నింటిన్‌= అన్నిటిని; అశ్చత్భామ= [ద్రోణుడి కొడుకు; తునిమి= తునుకలు చేసి; అతనివిల్లున్‌= 
ఆ సాత్యకి యొక్క విల్లును; (త్రుంచినన్‌= విరిచివేయగా; కోపించి= (సాత్యకి) కోపపడి. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 369 


తాత్సర్యం: రెండు సైన్యాల వారూ కలగా పులగంగా కలిసిపోయి యుద్దంచేసే సమయంలో సాత్యకి, అభిమన్యుడి పైకి 
దూకే కృపాచార్యుడిని ఎదిరించి, కఠోరాలైన బాణాలు ప్రయోగించాడు. వాటిని అన్నిటినీ అశ్వత్థామ తుంటలు 
చేసి, సాత్యకి విల్లును కూడా విరిచివేశాడు. దానికి సాత్యకి ఆగ్రహించి. 


క ఆసాత్యకి వేజొక వి ల్లాసురగతి నెత్తి యుగ్రమగు నారాచం 
బేసిన నాతడు కేతు । వ్యాసక్తుండయ్యె మూర్చవచ్చి నరేంద్రా! 210 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ సాత్యకి; వేటు+ఒక= మరియొక ; విల్లు= ధనువును; ఆసురగతిన్‌= రాక్షసంగా; 
ఎత్తి= తీసికొని; ఉగ్రము+అగు= భయంకరమైన; నారాచంబు= బాణాన్ని; ఏసినన్‌= వేయగా; ఆత(డు= ఆ అశ్వత్థామ; మూర్భ్చవచ్చి= 
మూర్చతగిలి; కేతువ్యాసక్తుండు+అయ్యెన్‌= ధ్వజానికి ఆనుకొన్నాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకి మరొక విల్లు తీసికొని, రక్కసితనంగా కర్కశమైన ఒక బాణాన్ని 
అశ్వత్థామ మీదికి ప్రయోగించారు. వెంటనే అశ్వత్థామ మూర్చపోయి, తనతేరు ధ్వజానికి అంటుకుపోయాడు. 


క. _ ఆలోనన తెలిసి మెటు(గు । వాలిక తూ పాత( డతని వక్షమునడుమం 
గీలించి సిడము గ్రక్కున । నేలం బడనేసి యార్డె నింగి వడంకన్‌. 211 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; ఆతండు= ఆ అశ్వత్థామ; తెలిసి= తెలివినిపొంది; మెణు(గు= తళతళలాడే; వాలిక= 
పదునైన; తూపు= బాణాన్ని; అతని= ఆ సాత్యకియొక్క; వక్షము= రొమ్ముయొక్క; నడుమన్‌= మధ్యభాగంలో; కీలించి= (గ్రుచ్చి 
సిడము= ధ్వజము; (గ్రక్కునన్‌= వెంటనే; నేలన్‌+పడన్‌+ఏసి= నేలకూల్చి; నింగి= ఆకాశము; వడంకన్‌= వడకేటట్టుగా; ఆర్బెన్‌= 
బొబ్బరించాడు. 


తాత్పర్యం: ఆ అశృత్తామ అంతలోనే తెప్పిరిల్లికొని, నిగనిగలాడే పదును గల బాణాన్ని ఆ సాత్యకి రొమ్మున 
గుచ్చాడు. అతడి టెక్కాన్ని నేలకూల్చాడు. ఆకాశం అదిరేటట్టుగా బొబ్బలు పెట్టాడు. 


వ. _దానికింగినిసి శినిమనుమండు పొగరు మిగులునారాచనిచయంబులం బొదివిన నశ్వత్చామ రాహుగ్రస్తుం 

డగు నుగ్రగభస్తియుంబోలె నైనం గనుంగొని. 212 
ప్రతిపదార్థం: దానికిన్‌= అశ్వత్భామచేసిన దానికి; శినిమనుమండు= సాత్యకి; కినిసి= కోపించి; పొగరుమిగులు= మిక్కిలి 
దారుణములైన; నారాచ నిచయంబులన్‌= బాణాల సమూహాలతో; పొదివినన్‌= కప్పివేయగా; అశ్వత్థామ; రాహు(గ్రస్తుండు+అగు= 
రాహువుచే (మింగబడినట్టివాడగు; ఉగ్రగభస్తియున్‌+పోలెన్‌= కరకు కిరణాలు గల సూర్యుడి చందంగా; ఐనన్‌= కాగా; కనుంగొని. 
తాత్పర్యం: అశృత్తామచే చాలా దెబ్బలు తిన్నాడు సాత్యకి. కనుకనే చాలా కోపగించాడు. మెరుస్తున్న వాడి, వేడి 
క par) 
బాణాలతో ఆ అశ్యత్తామను బాగా కప్పివేసినపుడు అతడు రాహువుచే కబళింపబడ్డ సూర్యుడిలాగా అనిపించాడు. 
దీన్ని చూచి. (ద్రోణాచార్యుడు సాత్యకిపైకి కవిశాడు.) 


నిశేషం: అలం: ఉపమ. 


క ద్రోణాచార్యుండు సుత । త్రాణపరత్వమున( గృష్టుతమ్ముని పై న 
క్షీణోద్దతి. గవియుడు గీ । ర్వాణాధిపసుతు(డు వచ్చి వడి నెడం జొచ్చెన్‌. 213 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ద్రోణాచార్యుండు= ద్రోణుడు; సుత త్రాణ పరత్వమునన్‌= కొడుకును కాపాడుకోవడంలో ఆశకలవాడు కావటంచేత; 
కృష్ణుతమ్మునిపైన్‌= కృష్ణుడి తమ్ముడైన సాత్యకిమీద; అక్షీణ+ఉద్ధతిన్‌= తక్కువకాని ఆటోపంతో(గర్వంతో); కవియుడున్‌; 
గీర్యాణ+అధిపసుతుండు= దేవతలకు ప్రభువైన ఇంద్రుడి కొడుకు( అర్జునుడు); వడిన్‌= వేగంగా; వచ్చి= చేరి; ఎడన్‌= మధ్యలో; 
చొచ్చెన్‌= చొరబడ్డాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు - తన కొడుకు అశ్వత్భామ ప్రాణాలు కాపాడాలనే ఆత్రంతో, గర్వంతో సాత్యకి మీదికి 
దూకాడు. అప్పుడు అర్జునుడు వేగంగా వచ్చి, సందు చేసికొని చొరబడ్డాడు. 


చ. అనవుడు నాంబికేయవసుధాధిపు. డిట్లను( 'ద్రోణు( డాత్మ న 
ర్టునునకు( గూర్చునాత(డు గురుంగని యెంతయు భక్తి సేయు వా 
రని. దమలోన నట్లు వెస నప్పుడు దార్మొని యెట్లు వోరిరో 
విన(గల దేర్చడం జెపుమ విశ్రుతభంగిగ నాకు సంజయా!” 214 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని జెప్పగా; ఆంబికేయవసుధా+అధిపుండు= అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా అంటున్నాడు; సంజయా!= ఓ సంజయుడా!; ద్రోణుండు= ద్రోణాచార్యుడు, ఆత్మన్‌= మనసునందు; అర్జునునకున్‌= 
అర్జునుడికి; కూర్చున్‌= ఇష్టం కోరుతాడు; ఆతండున్‌= ఆ అర్జునుడుకూడా; గురున్‌= గురువైన ద్రోణుడిని; కని= చూచి; 
ఎంతయున్‌= ఎంతో అధికంగా; భక్తి+చేయున్‌= సేవిస్తూ ఉంటాడు; వారు= అట్టివారిద్దరు; అనిన్‌= యుద్దంలో; తమలోనన్‌= 
తమలో తాము; అట్టు= ఆ విధంగా; అప్పుడు; వెసన్‌=వేగంతో; తార్కొని= దగ్గరకు చేరుకొని; ఎట్టు= ఏ విధంగా; పోరిరో= 
యుద్దం చేశారో; నాకున్‌; వినన్‌+కలది= వినవలసి ఉన్నది; విశ్రుతభంగిన్‌= చక్కగా (ప్రఖ్యాతి కెక్కేటట్టుగా; ఏర్పడన్‌= బాగా 
తెలిసేటట్టుగా; చెపుము+అ!= పలుకుము. 

తాత్పర్యం: ద్రోణుడు, అర్జునుడు - ఇద్దరూ యుద్దానికి పూనుకొన్నారని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్టా అన్నాడు. 'ఓ సంజయా! [ద్రోణుడికి అర్జునుడంటే చాలా ఇష్టం. అర్జునుడికీ (ద్రోణుడంటే 


చాలా భక్తి అట్టి ఆ గురుశిష్యులిద్దరూ యుద్దంలో ఒకరినొకరు మార్కొని ఎట్టా యుద్దం చేశారు? వీరి యుద్దం 
ప్రసిద్ది కెక్కే విధంగా ఉంటుంది, వినతగ్గది కాబట్టి, విపులంగా నాకు తెలుపుము.” 


వ. అనిన నా సూతనందనుం డతని కి ట్లనియె. 215 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడగ్గా; ఆ సూతనందనుండు; సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడు భీష్మార్దునుల యుద్దాన్ని గూర్చి విమర్శగా చెప్పుమని కోరగా, సంజయుడు ఇలా 
చెప్పసాగాడు. 
క క్షాత్తము దలకొని సంగర । ధాత్రికి నేతెంచి గురులు దండ్రులు దమ్ముల్‌ 
ళో ~~ 
పొత్తులు శిష్యులు మామలు । పుత్తులనం గలదె? తాడరి పోరన వలయున్‌. 216 


ప్రతిపదార్థం: క్షాత్రమున్‌= క్షత్రియ ధర్మాన్ని; తలకొని= పూని; సంగరధాత్రికిన్‌= యుద్దభూమికి; ఏతెంచి= వచ్చి; గురులు= 
ఉపాధ్యాయులు; తం|(డ్రులు= తండ్రులు; తమ్ముల్‌= తమ్ముళ్ళు, పౌత్రులు= మనుమలు; శిష్యులు= తమ దగ్గర విద్య 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 371 


నేర్చుకొన్నవారు; మామలు= కూతులను ఇచ్చినవారు; పుత్రులు= కొడుకులు; అనన్‌= అనడం; కలదు+ఎ?= సాధ్యమా?; తొడరి= 
ప్రయత్నించి; పోరనవలయున్‌= యుద్దం చేయవలసి ఉంటుంది. 


తాత్సర్యం: క్షత్రియధర్మం కలిగి యుద్దరంగంలోకి దిగినప్పుడు, గురువులు, తండ్రి వరుసవారు, తమ్ముళ్ళు, 
మనుమలు, శిష్యులు, మామలు, మేనమామలు, కొడుకులు, అనే చుట్టరికం లెక్కించకుండా తెగించి యుద్దం 
చేయవలసిందే కదా! 


అర్జునుడు ద్రోణాచార్యులతో యుద్దముసేయుట (సం. 6-98-4) 
వ. వినుము. 217 
ప్రతిపదార్థం: వినుము - ఆలకించుము 
తాత్సర్యం: వారి యుద్దం ఎలా జరిగిందో చెపుతాను వినుము. 


సీ. అర్జునుం డడరి ద్రోణాచార్యు మూండు నారసముల నేసి యుగ్రంపుటంప 
వెల్లువ వటిపిన వెగడొంద కాత. డాతనిమేన6 దూపులు దటుచు గాంగ 
నాటించె నంత భూనాథుండు పురికొల్చ( గా ద్రిగర్తులు గురు6 గడచి కవియ 
నరు(డేచి వాయుబాణమ్మున నమ్మొనం దూలింప( గుంభజుశైలశరము 


ఆ. వచ్చి యుడుప నలిగి వాసవినారాచ | వర్షమునం ద్రిగర్తవరునిపుత్ర 
చయము. దెరలుచుటయు జనపతి కృపశల్య । బాహ్లాకులునుC దాను. బార్జు. దా(3. 218 


ప్రతిపదార్థం: అర్జునుండు; అడరి= పూని; |ద్రోణ+ఆచార్యున్‌= ద్రోణుడిని; మూండు నారసములన్‌= మూడు బాణాలతో; ఏసి= 
కొట్టి; ఉగ్రము+అంపవెల్లువ= భయంకరములైన బాణాల (ప్రవాహాన్ని; పజపినన్‌= ప్రయోగించగా; ఆతండు= ఆ ద్రోణుడు; 
వెగడు+ఒందక= తడబాటు చెందకుండా; ఆతనిమేనన్‌= అర్జునుడి దేహంమీద; తణుచుగాగన్‌= మిక్కుటముగా; తూపులు=బాణాలను; 
నాటించెన్‌= గుచ్చాడు; అంతన్‌= అటుమీద; భూనాథుండు= భూమికి రాజు-దుర్యోధనుడు; పురికొల్పంగాన్‌= ప్రోత్సాహపరచగా; 
త్రిగర్తులు= త్రిగర్త దేశపు రాజు కొడుకులు; గురున్‌= ద్రోణుడిని; కడచి= దాటి; కవియన్‌; నరుండు= అర్జునుడు; ఏచి= విజృంభించి; 
వాయుబాణమ్మునన్‌= వాయువు దైవంగా గల బాణంచేత; ఆ+మొనన్‌= ఆ సైన్యాన్ని; తూలింపన్‌= చలింపచేయగా; కుంభజు= 
ద్రోణునియొక్క; శైల శరము= పర్వతబాణము; ఉడుపన్‌= వచ్చి, నశింపచేయగా; వాసవి= ఇంద్రుడి కొడుకు - అర్జునుడు; అలిగి= 
కోపం చెంది; నారాచవర్షమునన్‌= బాణాల వానతో; త్రిగర్తవరుని= (త్రిగర్తరాజు యొక్క; పుత్రచయమున్‌= కొడుకుల గుంపును; 
తెరలుచుటయున్‌= తొలగింపచేయగా; జనపతి= (ప్రభువైన; తానున్‌= దుర్యోధనుడు; కృపశల్య బాహ్హికులును= కృపుడు, శల్యుడు, 
బాహ్హికుడున్నూ; పార్టున్‌= అర్జునుడిని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 

తాత్సర్యం: అర్జునుడు ప్రయత్నంతో ద్రోణాచార్యుడిని మూడు బాణాలతో కొట్టి, పదునైన బాణాల (ప్రవాహాన్ని 
అతడిపైకి ప్రయోగించాడు. భీష్ముడు జంకకుండా చాలా బాణాలను ఆ అర్జునుడి ఒంటిలో గుచ్చుకొనేటట్టుగా 
వేశాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రోత్సాహపరచగా, త్రిగర్తరాజు కొడుకులు (ద్రోణుడికి ముందుగా నిలిచి అర్జునుడిని 
ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడు వాయుబాణాన్ని వేసి. దానివల్ల వారంతా కొట్టుకపోయేటట్లు చేశాడు. ద్రోణుడు 
ఆ వాయుబాణానికి ప్రతిగా శైలాస్త్రం ప్రయోగించాడు. అర్జునుడికి కోపంవచ్చి, బాణవర్షం కురిపించాడు. ఆ 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


దెబ్బకు త్రిగర్తపతిపుత్రులంతా చెల్లాచెదరై పోయారు. అది చూచి దుర్యోధనుడు, కృపుడు, శల్యుడు, బాహ్లికుడు- 
వీరంతా అర్జునుడి మీదికి ఎగబడ్డారు. 


వ. అట్లు దాకుటయు వారల నతండు గన్నెరా కమ్ములం జీకాకు పటిచె నట్లు గురుండు మొదలైనయందటికును 
నా ధనంజయుపోరు దలమునుకలయ్యె. గురుపితామహుండు ధర్మసూతి యున్న తిట్ట కుటికి తలలు 
చెండాడె శకునిభూరిశ్రవసులు గవలం దలపడిరి కళంగపతియును భగదత్తుండును నిభసేనలతోడం దొడరి 
భీమసేనుం బొదివిన. 219 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; తాకుటయున్‌= దుర్యోధనాదులు ఎదుర్కొనగా; వారలన్‌= ఆ వీరులను; అతండు= ఆ 
అర్జునుడు; కన్నెరాకు+అమ్ములన్‌= ఒక విధమైన బాణాలతో; చీకాకు పటిచెన్‌= (శ్రమకలిగించాడు; అట్టు; గురుండు= (ద్రోణుడు; 
మొదలు+ఐన= ముఖ్యుడుగాగల; అందజకున్‌= రథికులందరికీ; ధనంజయుపోరు= అర్జునుడితో యుద్దం; తలమునుకలు+అయ్యెన్‌= 
తలకుమించిన(అసాధ్యమైన) దైనది; కురుపితామహుండు= భీష్ముడు; ధర్మసూతి= ధర్మరాజు; ఉన్న; తిట్టకున్‌= సైన్యం ఉన్నచోటికి; 
ఉటికి; తలలు చెండు+ఆడెన్‌= సైనికుల తలలు నరికివేశాడు; శకుని భూరి శ్రవసులు= శకుని, భూరి(శ్రవసుడు; కవలన్‌= నకుల 
సహదేవులను; తలపడిరి= ఎదుర్కొన్నారు; కళింగపతియును= కళింగ దేశపు రాజు; భగదత్తుండును; ఇభసేనలతోడన్‌= ఏనుగుల 
సైన్యంతో; తొడరి= వెంటపెట్టుకొని; భీమసేనున్‌= భీముని; పొదివినన్‌. 


తాత్సర్యం: దుర్యోధనాది రథికులు అర్జునుడిని తాకారు. అతడు (క్రొత్త క్రొత్త బాణాలు వేసి వారికి చిరాకు పుట్టించాడు. 
ద్రోణుడు మొదలైన యోధులకందరికి అర్జునుడితో యుద్దం తలమునకలైంది. భీష్ముడు ధర్మరాజు సైన్యం ఉన్న 
చోటును దాటిపోయి, సైనికుల తలలు తెగనరికాడు. శకుని భూరి శ్రవసులు కవలలతో మార్కొన్నారు. కళింగదేశపురాజు, 
భగదత్తుడు- వీరిద్దరూ ఏనుగుల సైన్యంతో భీముడిమీదికి మళ్ళగా. 


విశేషం : కళింగపతి: కళింగుడనే రాజు ఏలే దేశానికి కళింగదేశం అని పేరు. ఇతడు కౌరవ పక్షాన చేరి యుద్దం చేశాడు. “అంగోవంగః 
కళింగశ్చ పుండ్రః సుహ్మశ్చతే సుతాః తేషాం దేశాః సనూఖ్యాతాః స్వనామప్రథితా భువి॥ అంగస్యాంగో భవద్దేశో, వంగో వంగస్య 
చ సృృతః। కళింగ విషయశ్రైవ కళింగస్య చ స స్మృతః ॥ (మహాభారతే 1 - 104 - 49, 50). 


క గిరిడిగు కేసరి చాడ్పున । నరదము డిగి భ్రమితపటుగదాభీలత నా 
కరువలిపట్టియు( గవిసిన(। గరులు. దెరలె. బవనధూతఘనపంక్తి గతిన్‌. 220 


ప్రతిపదార్థం: గిరిన్‌= కొండపై నుండి; డిగు= దిగునట్టి; కేసరి చాడ్సునన్‌= సింహం మాదిరి; ఆ కరువలి పట్టియున్‌= వాయుదేవుని 
కొడుకు భీముడు; అరదము డిగి= రథంనుండి దిగి; భ్రమిత= (త్రిప్పబడిన; పటు= దృఢమైన; గదా= గదాయుధంచేత; ఆభీలతన్‌= 
భయంకరంగా; కవిసినన్‌=మార్కొనగా; కరులు= ఏనుగులు; పవన= గాలిచేత; ధూత= ఎగురకొట్టబడ్డ; ఘన= మేఘాల యొక్క; 
పంక్తిగతిన్‌= వరుసవలె; తెరలెన్‌= తొలగిపోయాయి. 


తాత్సర్యం: భీముడు కొండ పైనుండి దిగి వచ్చే సింహం మాదిరిగా రథం నుండి దిగి, తన గదను గిరగిర తిప్పుతూ 
భయంకరంగా ఆ ఏనుగుల గుంపుమీదికి దూకాడు. గాలికి చెల్లా చెదరై పోయే మేఘాల వరుస మాదిరి 
అవి(ఏనుగులు) దూరంగా వెళ్ళిపోయాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 373 


తే. క్రందుకొని యిట్లు మాతంగ ఘటలు విటుగ । నా శ్రుతాయువు( బ్రాగ్బోతిషాధి పతియు. 
బోక నిలిచి యమ్మారుతపు త్రుజోడుం । దనువు( జించిరి వివిధాస్తతతులు వటిపి. 221 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా, మాతంగ ఘటలు= ఏనుగుల గుంపులు; క్రందుకొని= అధికంగా; వియుగన్‌= బెదిరిపోగా; 
(శ్రుతాయువున్‌= (శుతాయువనేవాడు; (ప్రాగ్భోతిషాధిపతియున్‌= భగదత్తుడు; ఈ ఇద్దరు; పోక= పారిపోకుండా; నిలిచి; ఆ+మారుత 
పుత్రు= ఆ భీముడియొక్క; జోడున్‌= కవచాన్ని; తనువున్‌= శరీరాన్ని; వివిధ+అ స్రతతులు= నానా విధాలైన అస్త్రాలను; పజపి= 
ప్రయోగించి; చించిరి= చినిగేట్టు చేశారు. 

తాత్సర్యం: భీముడి గద దెబ్బలకు ఏనుగుల గుంపు బెదిరిపోగా శ్రుతాయువు, భగదత్తుడు గట్టిగా నిలబడి, 
భీముడి మీదికి చాలా ఆయుధాలు ప్రయోగించి అతడి కవచాన్ని, శరీరాన్ని చీలికలు చేశారు. 


విశేషం: శ్రుతాయువు-సూర్యవంశపురాజు. ఇతడు కుశుడికి పదునాలుగవ తరంవాడు. 'నాభాగస్యాంబరీషోకభూత్‌, సింధుద్వీప 

స్తతోఃభవత్‌ | తతః శ్రుతాయు రభవత్‌ బుతుపాల స్తతోకభవత్‌॥ (మాత్స్యే 13 వ అధ్యాయః) 

వ. అప్పుడు గాంగేయుండు సేయు దారుణరణంబు ధర్మపుతునకు భరం బైన నతం డెలుంగెత్తి పేరువేరం బిలిచి 
చేయి వీచిన నా కళంగనాథ భగదత్తుల విడిచి యవుడు గజిచుచు. 222 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; గాంగేయుండు= భీష్మాచార్యుడు; చేయు= చేస్తున్న; దారుణరణంబు= భయంకరమైనయుద్దం; 

ధర్మపుత్రునకున్‌= ధర్మరాజుకు; భరంబు+ఐనన్‌= బరువైనదికాగా; అతండు= ఆ ధర్మరాజు; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; 


పేరు+పేరన్‌+పిలిచి= తనవారిని పేరు పేరునా పిలుస్తూ; చేయివీచినన్‌= చేయి విసరగా; ఆ కళింగనాథభగదత్తులన్‌= కళింగరాజు; 
భగదత్తుడు-వీరిద్దరిని; విడిచి= వదలిపెట్టి; అవుడు+కజచుచున్‌= పెదవి కొరుక్కుంటూ. 


తాత్పర్యం: అప్పుడు భీష్ముడు చేస్తున్న యుద్దానికి ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. వెంటనే, గొంతెత్తి, తమ వారిని 


పిలిచాడు. రమ్మని చేయి విసిరాడు. వెంటనే భీముడు [శ్రుతాయువును, భగదత్తుడిని వదలిపెట్టి, పెదవి 
కొరుక్కుంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. కలయంగ6 గరములఈ జరణం । బుల నురమున శోణితంబు బోరన. దొరంగం 
దలి రెసంగిన నడమామిడి । చెలువునం బఅతెంచె భీమసేను€ డచటికిన్‌. 223 


ప్రతిపదార్థం: భీమసేనుండు= భీముడు; కలయంగన్‌= అంతటినుండి; కరములన్‌= చేతులనుండి; చరణంబులన్‌= కాళ్ళనుండి; 
ఉరమునన్‌= రొమ్మునుండి; శోణితంబు= నెత్తురు; బోరన= వేగంగా; తొరంగన్‌= కారుతుండగా; తలిరు+ఎసంగిన= చిగుళ్ళతో 
ఒప్పియున్న; నడమామిడి చెలువునన్‌= నడిచే మామిడిచెట్టుమాదిరి; అచటికిన్‌= ధర్మరాజున్న చోటికి; పజతెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: భీముడు చేతులు, కాళ్ళు, రొమ్ము - వీటి నుండి నెత్తురు ఎక్కువగా కారుతూ ఉండగా, ఒళ్ళంతా 
రక్తమయంకాగా ఎధ్రని చిగుళ్ళతో ఒప్పినట్టి నడిచే మామిడిచెట్టు మాదిరి ధర్మరాజు కడకు వచ్చి చేరాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. అంతకు మున్న ధృష్టద్యుమ్న శిఖండి విరాటద్రుపదులు ధర్మనందనున కడ్డపడి భీష్తుపై నడరి బహుప్రకార 
విశిఖంబుల వెగడు పటిచిన నతం డలిగి శిఖండి నేయనొల్లక యమ్మువ్వురను మూడేసి వాండితూపుల 
నేసిన నావీర రథికులు హుతాగ్నిత్రయంబునుం బోలె. బ్రజ్వలించి బాణజ్వాలలు నిగిడించి యతని నొప్పించిరి 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


వృకోదరు(డద్దెసం గవియుటం గనుంగొని కేకయగణశైనేయద్రౌపదేయులు గూడుకొని కవిసినం గౌరవసేనం 
జేయంగలమేటిమగ లెల్లను మిన్నేటికొడుకునకుం దలకడచి వారిం దలపడిన నిరుదెఖంగుల దొరలును, 
బలంబులును నొక్కుమ్మడిం గ్రందుకొన బెరసి పోట్లాడుచుండం జండరశ్మి వినువీథి చక్క సగంబునకుం 
జనుదెంచె నట్టియెడ. 224 


ప్రతిపదార్థం: అంతకుమున్న= భీముడు రావడానికి ముందుగానే; ధృష్టద్యుమ్న; శిఖండి; విరాట; [ద్రుపదులు; ధర్మనందనునకున్‌= 
ధర్మరాజుకు; అడ్డపడి= అడ్డంగా వచ్చి; భీష్మునిపైన్‌= భీష్ముడిమీదికి; అడరి= విజృంభించి; బహు(ప్రకారవిశిఖంబులన్‌= అనేక 
విధాలైన బాణాలతో; వెగడుపజచినన్‌= తల్లడిల్లజేయగా; అతండు= ఆ భీష్ముడు; అలిగి= కోపగించి; శిఖండిన్‌= శిఖండిని; ఏయన్‌= 
కొట్టడానికి; ఒల్లక= ఇష్టపడక; ఆ+మువ్వురనున్‌= ధృష్టద్యుమ్నవిరాట(ద్రుపదులను; మూండేసి= మూడుమూడు; వాండి= పదనుగల; 
తూపులన్‌= బాణాలతో; ఏసినన్‌= కొట్టగా; ఆ వీరరథికులు= వీరులూ, రథికులు అయిన ఆ ముగ్గురు; హుతాగ్నిత్రయంబున్‌+పోలెన్‌= 
వేల్చబడిన మూడగ్నుల చందంగా; ప్రజ్వలించి= మండిపడి; బాణజ్యాలలు= బాణాలనే అగ్నిశిఖలను; నిగిడించి= ప్రయోగించి; 
అతనిన్‌= ఆ భీష్ముని; నొప్పించిరి= బాధపెట్టారు; వృకోదరు(డు= భీముడు; ఆ+దెసన్‌= అటుప్రక్కకు; కవియుటయున్‌; 
కనుంగొని= చూచి; కేకయ= కేకయదేశీయుల యొక్క; గణ= గుంపు; శైనేయ= శిని వంశంవాడైన సాత్యకి; ద్రాపదేయులు= 
ద్రౌపదికొడుకులున్నూ; కూడుకొని= ఒక్కటై; కవిసినన్‌; కౌరవసేనన్‌; చేయంగల= సమర్ధులైన; మేటిమగలు= గొప్పవారైన శూరులు; 
మిన్నేటి కొడుకునకున్‌= భీష్ముడికి; తలకడచి= ముందువైపునకుదాటి; వారిన్‌= ఆ ముగ్గురిని; తలపడినన్‌= ఎదుర్కోగా; 
ఇరుతెజంగుల= రెండువైపుల ఉన్నట్టి; దొరలును= రాజులున్నూ; బలంబులును= సైన్యాలున్నూ; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; 
క్రందుకొనన్‌= అతిశయింపగా; బెరసి= దగ్గరకు చేరుకొని; పోట్టాడుచుండన్‌= పోట్టాడే సమయంలో; చండరశ్శి= వేడి కిరణాలు 
కలవాడు(సూర్యుడు); వినువీథిన్‌= ఆకాశమార్గంలో; చక్క సగంబునకున్‌= సరిగ్గా మధ్యభాగానికి; చనుదెంచెన్‌= వచ్చి చేరాడు; 
అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: భీముడు వచ్చి చేరటానికి ముందే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటుడు, ద్రుపదుడు - వీరు నలుగురూ 
ధర్మరాజుకు అండగా అడ్డంగా నిలిచి, భీష్ముడిపైన నానా విధాల బాణాలు ప్రయోగించి, అతడిని చాలా బాధపెట్టారు. 
అతడు కోపగించి, శిఖండిని వదలిపెట్టి మిగిలిన ముగ్గురిపైనా మూడేసి పదునైన బాణాలు వేశాడు. దానికి ఆ 
రథికులు (త్రేతాగ్నుల చందంగా మండిపడుతూ, మండుతున్న బాణాలను అతడి మీదికి వేసి బాధించారు. భీముడు 
ఆ ప్రక్కకు రావటాన్ని చూచి కేకయులు, సాత్యకి, (ద్రౌపదేయులు ఒక్కటిగా చేరి కలిశారు. అప్పుడు కౌరవసేనలో 
ఉండే సామర్థ్యం గల మహా వీరులందరూ భీష్ముడికి అండగా ముందుగా నిలబడి ఆ కేకయ సాత్యకి ద్రాపదేయులను 
ఎదిరించారు. అప్పుడు పాండవసేనలో, కౌరవసేనలో ఉండే సమర్గులు అయిన రాజులు, వారి వారి సైన్యాలూ 
ఒక్కపెట్టున ఏకమై విజృంభించి, దగ్గరికి చేరి, యుద్దం చేస్తూండగా సూర్యుడు ఆకాశం మధ్యకు చేరుకొన్నాడు. 
(అప్పుడు మిట్టమధ్యాహ్నమైందన్నమాట.) 


విశేషం : అన్నిత్రయంబు= 1. ఆహవనీయము; 2. దక్షిణాగ్ని; 3. గార్హపత్యం. 


తే. రథములను సామజముల. దురంగమముల । నుజక నెత్రుటేజుల నీది తజియ నడచి 
పోరి రేటును వ్రేటును బోటు నొక్క। యలవి( జెల(గంగ నుభయసైన్యములవారు. 225 


ప్రతిపదార్థం: ఉభయసైన్యములవారున్‌= రెండు సైన్యాలలోని యోధులు; రథములను= తేరులను; సామజములన్‌= ఏనుగులను; 
తురంగమములన్‌= గుర్రాలను; ఉణక= దాటటానికి; నెత్రు+ఏరులన్‌= నెత్తురు ప్రవాహాలలో; ఈది= ఈతకొట్టి; తజియనడచి= 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 375 


దగ్గరకు చేరడానికి నడిచి; ఏటును= బాణాలు ప్రయోగించుకోవడం; |వ్రేటును= బాదటం; పోటునున్‌= పొడుచుకోవటం-వీటిలో; 
ఒక్క+అలవిన్‌= ఒకే (సామర్థ్యంలో); చెలగంగన్‌= ఒప్పి ఉండేటట్టుగా; పోరిరి= యుద్దం చేశారు. 

తాత్సర్యం: పాండవ కౌరవసేనలలోనివారు రథాలు, ఏనుగులు, గుర్రాలు - వీటిని నరికివేయటంచేత ఏర్పడిన 
రక్తపుటేరులలో కొంతదూరం ఈ తాడి, మరికొంత దూరం దూకి, నడచి, బాణప్రయోగంతో కొట్టుకొనటంలో, 
పొడుచుకొనటంలో ఒకరికొకరు తీసిపోకుండా, సమతూకంగా విజృంభించి యుద్దం చేశారు. 


వ. అప్పుడు మన బలంబుల జనంబులు. 226 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; మనబలంబుల= మన సేనలో ఉండే; జనంబులు= జనులు. 


తాత్సర్యం: రెండు సైన్యాలు సమానంగా పోరే సమయంలో, మన కౌరవ సేనలలో ఉండే జనాలు 
ఏమనుకొంటున్నారంటే. 
క _ ' ధృతరాష్తుండును బుత్తులు | నతిలోభంబున. బ్రజాక్షయము సేసిరి ధ 

ర్మతనూజు గెలువ వచ్చునె? | మతి లేరై రింక నేటిమాటలు? మనకున్‌' 227 
ప్రతిపదార్థం: అతిలోభంబునన్‌= మితిమీరిన ఆశతో; ధృతరాష్ట్రుండును= ధృతరాష్ట్రుడు; పు(త్రులున్‌= అతని కొడుకులు; 
ప్రజాక్షయము= జననాశాన్ని; చేసిరి= చేశారు; ధర్మతనూజున్‌= ధర్మరాజును; గెలువన్‌ వచ్చునె?= జయించటం సాధ్యమా?(కాదు); 
మతిలేరు+ఐరి= (కౌరవులు) బుద్ధిలేని వారయ్యారు; ఇంకన్‌= ఇకమీద; మనకున్‌= కౌరవపక్షంలోని మనకు; ఏటిమాటలు?= ఏమి 
భవిష్యత్తు? 
తాత్పర్యం: 'ధృతరాష్ట్రుడు, అతడి కొడుకులు చాలా దురాశాపరులై పాండవులతో యుద్దానికి దిగారు. ఆ 
ఆశబోతులవల్ల అమాయిక ప్రజలెందరో యుద్దంలో మరణిస్తున్నారు. ధర్మరాజు నీతి, నిజాయితీ గలవాడు. 
ఆయనను జయించటం సాధ్యమయ్యే పనేనా? (కాదు). కౌరవులు ఓడిపోయి, పాండవులు జయిస్తారు. అప్పుడు 
కౌరవపక్షంలో ఉన్న మన సంగతేమిటి?” 


ఆ. అనుచు వగచు పలుకు లాలించు భీష్మాది । యోధవరులతో సుయోధనుండు 
“చెనంటి మాటలేమి వినియెద?ిరనిన వా । ర దియు నదియు విననియట్ల పోలె. 228 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; అనుచున్‌= అని; వగచు పలుకులు= చింతించే మాటలు; ఆలించు= వినే; 
భీష్మ+ఆది యోధ వరులతోన్‌= భీష్ముడు మొదలుగా గల వీరాగ్రేసరులతో; చెనంటిమాటలు= కుత్సితుల మాటలు; ఏమి 
వినియెదరు?= ఎందుకు వింటారు? అనినన్‌= అనగా, వారు= ఆ భీష్మాదులు; అదియున్‌+అదియున్‌= ఆయా మాటలను; 
వినని+అట్ల పోలెన్‌= ఆలకించని విధంగా. 


తాత్సర్యం: దుర్యోధనుడు తనసేనలోని వారి యొక్క నిరుత్సాహపరచే శోకంతో కూడిన మాటలు వినే, 
భీష్మాదులతో 'కుత్సితపు మాటలు ఎందుకు వింటారు?” అన్నాడు. ఆ యోధవరులు, ఆ కుత్సితపు మాటలూ, 
దుర్యోధనుని మాటలూ వినని విధంగా మామూలుగా యుద్దం చేస్తున్నారు. 


వ. పరాక్రమక్రీడలు సలుపుచుండి రాసందడికయ్యంబునం గిమ్మీరమర్దనుండు గదపండువు సేయుచుండె 
నప్పుడు. 229 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరాక్రమ [్రీడలు= పరాక్రమంతో కూడిన ఆటలు; సలుపుచుండిరి= చేస్తూ వుండినారు; ఆ సందడి కయ్యంబునన్‌= 
ఆ సంకులసమరంలో; కిమ్మీర మర్దనుండు= కిమ్మీరుడనే రాక్షసుడిని చంపినవాడు(భీముడు); గదపండువు(న్‌)= (తన) గదకు 
పండుగను; చేయుచుండెన్‌= చేస్తూ ఉండినాడు; అప్పుడు. 
తాత్పర్యం: వీరులందరూ యథా(ప్రకారంగా తమ శౌర్యాన్ని చూపిస్తూ ఆటమాదిరి యుద్దం చేస్తూ ఉన్నారు. అప్పటి 
యుద్దం సంకులసమరంగా ఉన్నది. భీముడు తన గదకు పండుగ చేస్తున్నాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క సరభసముగ సారథి దన | యరదము. దెచ్చుటయు నెక్కి యతినిశితశర 

స్పురణాపరిణతి బాహ్లికు । విరథుం గావించె సురలు వినుతింపంగన్‌. 230 
ప్రతిపదార్థం: సారథి= రథంతోలేవాడు; సరభసముగ(న్‌)= వేగంగా; తన= (తన) భీమునియొక్క; అరదమున్‌= రథాన్ని; తెచ్చుటయున్‌= 
తేగా; ఎక్కి; అతి= మిక్కుటంగా; నిశిత= పదునైన; శర= బాణాలయొక్క; స్ఫురణా= కదలికయందలి; పరిణతి(న్‌)= పరిపక్షతతో; సురలు= 
దేవతలు; వినుతింపంగన్‌= పొగడుతూ ఉండగా; బాహ్లికున్‌= బాహ్లికుడిని; విరథున్‌= రథంలేని వాడినిగా; కావించెన్‌= చేశాడు. 
తాత్పర్యం: తన సారథి తొందరగా రథాన్ని తీసికొని రాగానే, భీముడు దానిలోనికి ఎక్కి, చాలా పదునైన బాణాలు 
వేశాడు. బాణాలను అడరేటట్టు చేయడంలో తనకు గల నేర్పుతో బాహ్హికుడి రథాన్ని కూల్చాడు. అప్పుడు దేవతలు 
ఆతడిని పొగిడారు. 


తే.  చిత్రసేనుండు సౌభద్రుం జిత్రబాణ । పాతమున నొంచి యార్షిన బాండుపొత్రుం 

డతని సారథి. బడ నేసి యంత. బోక | తురగముల( జంపి యాతని త్రు ళృడంచె. 231 
ప్రతిపదార్థం: చిత్రసేనుండు= చిత్రసేనుడు(కౌరవుల పక్షంవాడు); సౌభద్రున్‌= అభిమన్యుని; చిత్రబాణపాతమునన్‌= చిత్రములైన 
బాణాలతో కొట్టడంవల్ల; నొంచి= నొవ్వచేసి; ఆర్బినన్‌= బొబ్బ పెట్టగా; పాండుపౌత్రుండు= పాండురాజు మనుమడు(అభిమన్యుడు); 
అతని సారథిన్‌= ఆ చిత్రసేనుడి సారథిని; పడన్‌+ఏసి= పడగొట్టి; అంతన్‌+పోక= అంతటితో ఆగక; తురగములన్‌= గుర్రాలను 
కూడా; చంపి= వధించి; ఆతని త్రుళ్ళు= ఆ చిత్రసేనుడి ఎగిరిపాటును; అడంచెన్‌= నశింపచేశాడు. 
తాత్సర్యం: చిత్రసేనుడు అభిమన్యుడిని బలమైన బాణాలతో కొట్టి, నొప్పి కలిగించి గర్జన చేశాడు. అభిమన్యుడు 
చిత్రసేనుడి సారథిని చంపి, అంతటితో వదలిపెట్టకుండా, గుర్రాలను కూడా చంపి వాడి పొగరణచాడు. 


విశేషం : చిత్రసేనుడు: ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడు - ధృతరా(ష్టుని కుమారులలో ప్రధానులు నలుగురు: 1. దుర్యోధనుడు, 
2. దుశ్చాసనుడు, 3. వికర్ణుడు, 4. చిత్రసేనుడు. 


వ. అక్కుమారుండును దుర్ముఖునిరధంబెక్కె బాంచాలపతి గుంభసంభవుపై నడరి యతనిమేన నానాస్త్రంబులు 
నించిన. 232 


ప్రతిపదార్థం: ఆ+కుమారుండును= ఆ చిత్రసేనుడును; దుర్ముఖుని రథంబు; ఎక్కెన్‌= ఎక్కాడు; పాంచాలపతి= ద్రుపదుడు; 
కుంభసంభవుపైన్‌= [ద్రోణుడిమీదికి; అడరి= విజృంభించి; అతనిమేనన్‌= ఆ (ద్రోణుడి శరీరంపైన; నానా+అస్త్రంబులు= పలు 
మం(త్రపూర్వకములైన బాణాలు; నించిన(న్‌)= నింపగా. 

తాత్పర్యం: ఆ చిత్రసేనుడు దుర్ముఖుడి రథంలోనికి ఎక్కాడు. (ద్రుపదుడు (ద్రోణుడి మీదికి విజృంభించి, పలు 
బాణాలతో అతడి శరీరాన్ని నింపివేశాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 377 


విశేషం: పాంచాలదేశము: అయిదు ముఖ్య నదులచే చుట్టబడినది - పాంచాలములో పంచాలశబ్దం పైన స్వార్థంలో 'అణ్‌ ప్రత్యయం 
రాగా, 'పాంచాలము” అనే రూపమైనది. ఆ పాంచాల నగరానికి రాజు (ద్రుపదుడు. ఇప్పు డా నగరానికి 'ఫరక్కాబాద్‌ అని వాడుక. 


క  ద్రోణు(డు గోపించి తను । త్రాణం బటువుళ్ళు సేసి తనువున రాజ 
ద్ధాణంబులు గ్రుచ్చిన సం । క్షీణబలుండై యతండు సిగ్గతి తొలంగెన్‌. 233 


ప్రతిపదార్థం: 'రోణుండు= ద్రోణాచార్యుడు; కోపించి= కోపంచెంది; తనుత్రాణంబు= (ద్రుపదుడి కవచాన్ని; అజువుళ్ళు+చేసి= 
శిథిలాలుగా చేసి; తనువునన్‌= శరీరంలో; రాజత్‌+బాణంబులు= జ్వలించే బాణాలను; గ్రుచ్చినన్‌= గ్రుచ్చుకొనేట్టు చేయగా; 
అతండు= ఆ పాంచాలరాజు; సంక్షీణబలుండు+ఐ= తగ్గిపోయిన బలం గలవాడై; సిగ్గు+అటీ= సిగ్గుచెడి; తొలరగాన్‌= 
తొలగిపోయాడు. 


తాత్సర్యం: (ద్రోణుడికి గొప్ప కోపం వచ్చింది. ఆ పాంచాలరాజు కవచాలను ఏ భాగాని కాభాగం వదలిపోయేట్లు 
చేసి, అతడి శరీరాన్ని మెరిసే బాణాలతో నింపేశాడు. అతడు సిగ్గుతో తొలగిపోయాడు. 


విశేషం : ద్రోణుడు- కలశం ఇతనికి ఉత్పత్తి స్థానం కనుక ద్రోణుడు. కురు పాండవులకు ఆచార్యుడు. ఇతడి తండ్రి భరద్వాజుడు. 
అతడొకనాడు గంగానదిలో స్నానం చేయటానికి వెళ్ళి గంగలో స్నానం చేసిన ఘృతాచి అనే అప్పరసను చూచి, మోహించాడు. 
ఆమెను కలిశాడు. తననుండి స్థలించిన రేతస్సును ద్రోణం (కలశం)లోకి పట్టగా, అందు పుట్టాడు ద్రోణుడు. (ఇతడిని 
(ద్రుపదమహారాజు కొడుకు ధృష్టద్యుమ్నుడు యుద్దంలో సంహరిస్తాడు.) 
సీ, తణిమి సుశర్ముండు దాశి యర్జును నొంచి | కృష్ణుపై నమ్ములు గీలుకొలుప 

నలిగి యన్నరు(డు వాలంపకాలువ లోలి | నడరించుటయు వానియభిలబలము( 

జేతిసమ్మెటలను జేరుకోలల వ్రేసి। యంకుశంబుల నూ(టి యతిరయమున 

వాహనంబుల( దోలువారును విండ్లును । బలకలు వైచుచు( బటిచువారు 


తే నైనమీ తండ్రి క్రీడిపై నడర నడుమ(। జొచ్చె సాత్యకి యన్నదీసుతుండు శక్తి 
వైవ మెయి వాల్చి యది పట్టి వైచె మగుడ । నాత( డా భీష్ముం డెడం దునుమాడె నధిప! 234 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! సుశర్ముండున్‌= సుశర్మ అనేవాడు; తణీమి= త్వరపడి; అర్జునున్‌= అర్జునుడిని; 
తాశి= మార్కొని; నొంచి= నొవ్వచేసి; కృష్ణుపైన్‌= కృష్ణుడిమీద; అమ్ములు= బాణాలను; కీలుకొలుపన్‌= (గుచ్చగా; ఆ+నరు(డు= 
ఆ అర్జునుడు; అలిగి= కోపించి; వాలు+అంపకాలువల= పొడవైన బాణాల కాలువల; ఓలిన్‌= వరుసగా; అడరించుటయున్‌= 
అతిశయింపచేయగా; వాని+అఖిలబలమున్‌= ఆ సుశర్మ సైన్యమునంతయు; చేతి సమ్మెటలను; చేరుకోలలన్‌= జాటీలతోనూ; 
ప్రేసి= కొట్టి; అంకుశంబులన్‌; ఊంటి= పొడిచి; అతిరయమునన్‌= చాల వేగంతో; వాహనంబులన్‌= ఏనుగులను, గుర్రాలను; 
తోలువారును= తోలేటటువంటివారున్నూ; విండ్లును= ధనుస్సులు; పలకలు= కేడెములు; వైచుచున్‌= పడవేయుచు; పజణచువారున్‌ 
ఐనన్‌= పరుగులు తీసేవారుకాగా; మీ తండ్రి= మీ తండ్రియైన భీష్ముడు, (క్రీడిపైన్‌= అర్జునుడిమీదికి; అడరన్‌= విజృంభించగా; 
సాత్యకి= పాండవుల పక్షంవాడు; నడుమన్‌= మధ్యలో; చొచ్చెన్‌= చొరబడ్డాడు; ఆ+నదీసుతు(డు= ఆ భీష్ముడు; శక్తివైవన్‌= శక్తి 
అనే ఆయుధాన్ని ప్రయోగించగా; మెయిన్‌= శరీరాన్ని; వాల్చి= వంచి; ఆతండు= ఆ సాత్యకి; అది పట్టి= ఆ శక్తి అనే ఆయుధాన్ని 
పట్టుకొని; మగుడన్‌= మరల; వైచెన్‌= వేశాడు; ఆ+భీష్ముండు; ఎడన్‌= మధ్యలోనే; తునుము+ఆడెన్‌= (త్రుంచివేశాడు. 


తాత్సర్యం: సుశర్మ అర్జునుడిని ఎదిరించి, ఆతడికి నొప్పి కలిగించాడు. కృష్ణుడిమీద కూడా బాణాలు గుప్పించాడు. 
దానితో అర్జునుడికి కోపం వచ్చింది. బాణాలను (ప్రవాహాలుగా ప్రయోగించి ఆ (ప్రవాహాలలో శత్రువులను 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఓలలాడించాడు. ఆ ధాటికి సుశర్మ సైన్యమంతా కూడా తమ తమ ఆయుధాలతో, సమ్మెటలు, జాటీలు, అంకుశాలు 
- వీటితో తమ వాహనాలు, గుర్రాలు, ఏనుగులను కొట్టి, పొడిచి, వేగంగా తోలుకొని పోయారు. బంట్లు తమ 
ధనుస్సులను, కేడెములను పారవైచి, పరుగులు తీశారు. అప్పుడు భీష్ముడు అర్జునుడి మీదికి విజృంభించగా సాత్యకి 
మధ్యలో అడ్డం తగిలాడు. భీష్ముడు సాత్యకి మీదికి శక్తిని ప్రయోగించాడు. అప్పుడు సాత్యకి వంగి, ఆ శక్యాయుధాన్ని 
పట్టుకొని, మళ్ళీ భీష్ముడిపైకే విసరగా, మధ్యలోనే దాన్ని ఖండించాడు భీష్ముడు. 

వ. ఇట్లుద్రుంచి. 235 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; త్రుంచి= విరుగగొట్టి. 

తాత్సర్యం: సాత్యకి తిప్పివేసిన శక్తి ఆయుధాన్ని విరిచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఆలోనన మెయి. దొమ్మిది | వాలమ్ములు నాట బాండవవ్యూహము శుం 

డాలరథఘోటసుభటా । భీలత( దలకడచి పొదివె భీష్ముని నంతన్‌. 236 
ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; మెయిన్‌= సాత్యకి దేహంమీద; తొమ్మిది వాలు+అమ్ములు= తొమ్మిది పదునైన 
బాణాలు; నా(టన్‌= (భీష్ముడు) గ్రుచ్చుకొనేటట్లు చేయగా; అంతన్‌; పాండవవ్యూహము= పాండవుల సైన్యం; శుండాల= ఏనుగులు; 
రథ= రథాలు; ఘోట= గుర్రాలు; సుభట= కాల్బలము; ఈ చతురంగ బలం; ఆభీలతన్‌= భయంకరంగా; తలకడచి= దాటివచ్చి; 
భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; పొదివెన్‌= కమ్ముకొన్నది. 
తాత్సర్యం: అంతలోనే భీష్ముడు తొమ్మిది బాణాలు సాత్యకి ఒంటి మీద (గ్రుచ్చుకొనేటట్టుగా ప్రయోగించాడు. 
పాండవసేనలోని ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం - అంతా భయంకరంగా దాటివచ్చి, ఆ భీష్ముడిని 
'క్రమ్ముకొన్నాయి. 

దుర్యోధనుండు శకునిదుశ్సాసనుల భీష్మునకు సహాయంబు(గా బంపుట (సం. 6-101-1) 


క. కని కౌరవపతి దుశ్శా। సనుతో నిట్లనియె గంటె? శాంతనవునిపై 
ఘన సేన ద్రోచెం జని కై; కొనుం డీవును సౌబలుండు నకుంఠితవృత్తిన్‌.” 237 


ప్రతిపదార్థం: కౌరవపతి= కురురాజు దుర్యోధనుడు; దుశ్ళాసనుతోన్‌; ఇట్టు+అనియెన్‌; శాంతనవునిపైన్‌= శంతనుడి కుమారుడైన 
భీష్ముడిమీదకి; ఘనసేన= గొప్పదగు సైన్యం; త్రోచెన్‌= వ్యాపిస్తున్నది; కంటె?= చూచావా?; ఈవును= నీవున్నూ; సౌబలుండు= 
శకుని; చని= వెళ్ళి; అకుంఠి తవృత్తిన్‌= మొక్కపోని విధంగా; కైకొనుండు= అతడి సహాయానికి పూనుకోండి. 

తాత్సర్యం: దుర్యోధనుడు దుశ్ళాసనుడితో ఇట్లా అన్నాడు: ‘భీష్ముడి మీదికి పాండవులదైన గొప్ప సైన్యం 
విరుచుకపడుతూ ఉన్నది. చూచావా? నీవు, శకుని వెళ్ళి, ఏ మాత్రం జంకూగొంకూ లేక ఆయన్ని ఆదుకోండి.” 
క. అనవుడు నయ్యిరువురు నే। పునం గదియుడు. జూచి ధర్మపుత్తుండు మావ్రీ 

తనయులు నడరిన దుర్యో । ధను డపుడు తురంగమాయుతము. బురికొలిపెన్‌. 238 

ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+ఇరువురున్‌= ఆ శకుని దుశ్చాసనులిద్దరూ; ఏపునన్‌= విజృంభణంతో, కదియుడున్‌= 
దగ్గరకు రాగా; చూచి; ధర్మపు(త్రుడు= ధర్మరాజు; మాద్రీతనయులున్‌= మాద్రి కొడుకులు నకుల సహదేవులున్నూ; అడరినన్‌= 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 379 


విజృంభించగా; అపుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు; తురంగమ+అయుతమున్‌= పదివేల గుర్రాల(రౌతుల)ను; పురికొల్సెన్‌= 
కవ్వింపచేశాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు చెప్పగానే, శకుని దుశ్ళాసను లిద్దరూ భీష్ముడి దగ్గరకు వచ్చారు. దీన్ని చూచి ధర్మరాజు, 
నకులుడు, సహదేవుడు అక్కడికి వచ్చి, విజ్బంభించారు. దాన్ని చూచి దుర్యోధనుడు పదివేల గుర్రపు రౌతుల్ని 
వారి మీదికి కవ్వింపజేశాడు. 


వ. ఆ పదివేవురు నెజరావుతులును నొక్కపెట్ట శకునిదుశాసనులకుం దలకడచి యెక్కినం బాండవబలంబు 
మహామత్యసమూహవిహారంబునం గలంగు మడువునుంబోలె సంక్షోభించినం గోపించి 
కౌంతేయాగ్రజుండును గవలును, వివిధవిశిఖపరంపరలు వరగింప ముందటికాళ్ళు దునిసిన మొగ్గ 
తిలంబడియును మోరలు పఖియలైన నెటి దప్పం గూలియు, గుండియ లవిసిన నెగసి కెడసియు వాగెలు 
ద్రెవ్విన వలియం బాటియు నాశ్వికులు నేల కొటిగినం జెన(టి దిరిగియు, ననేకఘోటకంబులు రూపటిన 
నేపలి యత్తురంగనికరంబు లేటమొగంబు వడి చెదరి కనుకనిం బటిచిన. 239 


ప్రతిపదార్థం: ఆ పదివేవురు= ఆ పదివేలు; నెజరావుతులును= సమర్ధులైన గుర్రపు రౌతులు; ఒక్కపెట్ట= ఒక్కసారిగా, శకుని 
దుశ్చాసనులకున్‌; తలకడచి= ముందుకు వెళ్ళి; ఎక్కినన్‌= అతిశయించగా; పాండవబలంబు= పాండవుల సేన; మహా= గొప్ప; 
మత్స్య= చేపల; సమూహ= గుంపుయొక్క; విహారంబునన్‌= తిరగటంచేత; కలంగు= కలత చెందునట్టి; మడువునున్‌+పోలెన్‌= 
మడుగుమాదిరి; సంక్షోభించినన్‌= కలతచెందగా; కౌంతేయ+అ(గ్రజుండునున్‌= ధర్మరాజున్నూ; కవలును= నకుల సహదేవులున్నూ; 
కోపించి; వివిధ విశిఖ పరంపరలు= నానా విధాలైన బాణాల వరుసలు; పరగింపన్‌= ప్రయోగించగా; ముందటి కాళ్ళున్‌= 
ముందుకాళ్ళు; తునిసినన్‌= తుంటలుకాగా; (యొగ్గతిలన్‌+పడియును= మోకరిల్లిపడియు; మోరలు= ముఖాలు; పజీయలు+ఐనన్‌= 
బద్దలుకాగా; నెటి= అందం; తప్పన్‌= తప్పిపోగా; కూలియున్‌= (క్రిందపడియు; గుండియలు= గుండెకాయలు; అవిసినన్‌= 
పగిలిపోగా; ఎగసి= ఎగిరి; కెడసియు(న్‌)= పడియు; వాగెలు(న్‌= కళ్ళెమునకు తగిలించే పగ్గాలు; త్రెవ్వినన్‌= తెగిపోగా; వలియ 
బాజీయు(న్‌= బలహీనపడి; అలసిపోయి; ఆశ్వికులు= రౌతులు; నేలకున్‌= నేలమీదికి; ఒజగినన్‌= వాలిపోగా; చెనంటి= 
దండుగగా; తిరిగియున్‌; అనేక ఘోటకంబులు= పలుగు(ర్రాలు; రూపటినన్‌= అంగహీనాలుకాగా; ఏపు+అజి= విజృంభణం తగ్గి; 
ఆ+తురంగనికరంబు= ఆ గుర్రాల గుంపు; లేటమొగంబు+పడి= పక్కకు (త్రిప్పుకొనిన ముఖాలు కలవై; చెదరి= కలతపడి; 
కనుకనిన్‌= తొందరపాటుతో; పజుచినన్‌= పారిపోగా. 


తాత్సర్యం: ఆ పదివేల మంది రౌతులు ఒక్కసారిగా శకునిదుశ్ళాసనుల ముందుకు వచ్చి విజృంభించారు. అప్పుడు 
పాండవుల సేన అంతా కూడా, గొప్ప గొప్ప చేపల గుంపులు ఇటూ అటూ తిరగటంచేత కలత చెందిన కొలను 
చందంగా అయింది. అప్పుడు ధర్మరాజుకు, నకులసహదేవులకు తమ సేన పాటు చూచి కోపం వచ్చి, వారు 
రకరకాలైన బాణాల వరుసలు ఆ గుర్రాలపై గుప్పించారు. దాని ఫలితంగా, చాలా గుర్రాలు ముందు కాళ్ళు 
విరిగి మోకరిల్లి పడ్డాయి. ఇంకా కొన్ని గుర్రాలు - ముఖాలు బద్దలుగా పగిలిపోగా, అందం తప్పి, కుప్పకూలాయి. 
మరికొన్ని గుండెకాయలు పగిలి ఎగిరి నేల కూలాయి. పలుగుర్రాలు నోటికి కళ్ళెంతో పాటు తగిలించే తాళ్ళు 
తెగిపోగా పెడదారిని పారిపోయాయి. మరికొన్ని గుర్రాలు తమ రౌతులు నేలవాలగా ఇటూ అటూ తిరిగాయి. 
చాలా గుర్రాలు అంగవిహీనాలై, తమ పటాటోపం పాడుకాగా ముఖాలు అడ్డంగా (త్రిప్పుకొని కలతపడి 
తొందరపాటుతో ఇటూ అటూ పరుగెత్తాయి. 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


క భేరీశంఖాదిరవ । స్పారత నప్పాండుపుత్ర బలమేచుటయుం 
గౌరవపతి శల్యునితో । గారవమున నిట్టు లనియెం గడు దీనుం డై. 240 


ప్రతిపదార్థం: ఆ+పాండుపుత్రబలము= ఆ పాండురాజు కొడుకు సైన్యం; భేరీ= దుందుభులు; శంఖ= శంఖాలు; ఆది= మొదలగు 
వాద్యాల, రవ= చప్పుళ్ళయొక్క; స్పారతన్‌= ఆధిక్యంతో; ఏచుటయున్‌= అతిశయించగా; కౌరవపతి= దుర్యోధనుడు; కడు 
దీనుండు+ఐ= మిక్కిలి శోచనీయమైన స్థితిని పొందినవాడై; శల్యునితోన్‌; గారవమునన్‌= (ప్రేమతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌. 
తాత్సర్యం: కౌరవుల అశ్వాల హీనస్థితినిచూచి, పాండవుల సేనలో భేరీశంఖాది వాద్యాల ఘోష మిన్నుముట్టింది. 
దాన్ని చూచి, దుర్యోధనుడు చాలా దీనస్థితికి లోనై, సగౌరవంగా శల్యుడితో ఈ విధంగా అన్నాడు. 


క,  ' వెలివిరిసి వచ్చు జలనిధి | పొలుపున దో(తెంచు ధర్మపుత్రుని బలు గో 

ల్తల నిలువరింప నీ వొక । చెలియలికట్ట వయి మమ్ము. జేకొను మిచటన్‌.” 241 
ప్రతిపదార్థం: వెలివిరిసి= పెల్లుబికి; వచ్చు= పైకి వచ్చెడి; జలనిధి పొలుపునన్‌= సముద్రం ఒప్పుతో; తో(తెంచు= వచ్చుచున్నట్టి; 
ధర్మపుత్రుని= ధర్మరాజుయొక్క; బలుకోల్తలన్‌= అధికములగు యుద్దసన్నాహాలను; నిలువరింపన్‌= ఆపడానికి; ఈవు= నీవు(శల్యుడు); 
ఒక చెలియలికట్టవు+అయి= ఒక సముద్రపు ఒడ్డుగా తయారై; ఇచటన్‌= ఈ ప్రమాద స్థలంలో; మమ్మున్‌; చేకొనుము= ఆదరించుము. 
తాత్పర్యం: 'పొంగి పొరలి వచ్చే సముద్రంలాగా, పాండవసేనలు యుద్ద సన్నాహాలు చేసికొంటూ మన మీదికి వస్తున్నాయి. 
వారి సన్నాహ (ప్రవాహాన్ని ఆపడానికి నీవు ఒక చెలియలి కట్టలాగా మమ్ములను ఈ ఆపత్సమయంలో ఆదుకొమ్ము.' 


ఆ. అనుడు నత(డు పాండవాగ్రజు. గవలను । దాశి విపులబాహుదర్ప మొప్ప 

నారసములఈ. బొదివి మారిమసంగిన । ట్లయిన( జూచి నరు(డు ననిలసుతుండు. 242 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని చెప్పగా; అత(డు= ఆ శల్యుడు; పాండవ+అ(గ్రజున్‌= ధర్మరాజును; కవలనున్‌= నకుల సహదేవులను; 
తాంకి= మార్కొని; విపుల బాహుదర్పము= అధికమైన చేతుల పొగరు; ఒప్పన్‌= తగియుండగా; నారసములన్‌= బాణాలతో; పొదివి= 
కప్పి; మారిమసంగిన+అట్టు+అయినన్‌; మసూరికా రోగం విజృంభించినట్టు కాగా; నరుండు= అర్జునుడు; అనిలసుతు(డు= భీముడు; 
చూచి. 
తాత్పర్యం: దుర్యోధనుడు కోరిన విధంగా శల్యుడు ధర్మరాజుపైకి, నకులసహదేవులపైకి కవిసి తన బాహుబలం 
చూపి బాణాలతో వారిని కప్పివేయగా, అక్కడ మహమ్మారి రేగినట్టయింది. దాన్ని చూచి అర్జునుడు, భీముడు. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఒక్కటం( గడంగి శల్యుని(। బెక్కమ్ముల నొంచుటయును భీష్మద్రోణుల్‌ 

గ్రక్కునం దణిమిన నయ్యిరు । దిక్కులసైన్యములు నత్యుదీర్ణత బెరసెన్‌. 243 
ప్రతిపదార్థం: ఒక్కటన్‌= ఒకే మాదిరిగా; కడంగి= యత్నించి; శల్యునిన్‌; పెక్కు+అమ్ములన్‌= చాలా బాణాలతో; నొంచుటయును(న్‌)= 
బాధించగా; భీష్మద్రోణుల్‌= భీష్ముడు, (ద్రోణుడును; గ్రక్కునన్‌= వెంటనే; తటీమినన్‌; ఆ+ఇరుదిక్కుల సైన్యములున్‌= ఆ రెండు 
పక్షాల సేనలు; అతి+ఉదీర్లతన్‌= మిక్కిలి అతిశయంగా; బెరసెన్‌= తారసిల్లాయి. 
తాత్సర్యం: ఆ అర్జునుడు, భీముడు ఒకేసారి శల్యుడిపైకి ఎగబడి చాలా బాధ కలిగించారు. వెంటనే భీష్ముడు, 
ద్రోణుడు కవియగా ఆ రెండు సేనలూ విజృంభించి పెనగులాడాయి. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 381 


వ. ఇట్లు గలయన్‌ బెరసి యపరాహ్హంబున నుభయ చతురంగమథనం బగు ప్రధనంబు చెల్లె నట్టియెడ భీష్మ 
గ్రీష్మాదిత్యుండు వేండి మిగిలి వా(డి మెజిసిన నారసంబులను కిరణంబుల పరగించి. 244 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కలయన్‌= కలిసేటట్టుగా; బెరసి= చేరి; అపరాహ్హంబునన్‌= దినముయొక్క నాల్గవ భాగాన; 
ఉభయ= రెండు పక్షాలవారియొక్క; చతురంగ= చతురంగ బలములయొక్క; మథనంబు+అగు= చిలుకుట అగు; 'ప్రధనంబున్‌= 
యుద్దం; చెల్లెన్‌= ఒప్పెను; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీష్మ (గ్రీష్మ+ఆదిత్యుండు= భీష్ముడనే ఎండకాలంలోని సూర్యుడు; 
వేడి మిగిలి= చురుకుదనంచేత అతిశయించి; వాండి= పదనుచే; మెజసిన= (ప్రకాశించే; నారసంబులు+అను= బాణాలనే; 


కిరణంబులు= కిరణాలను; పరగించి= (ప్రసరింపచేసి. 


తాత్సర్యం: పాండవసైన్యం, కౌరవసైన్యం రెండూ కలిసి కలియబడి, యుద్దం చేసేటప్పుడు అపరాహ్హకాలం అయింది. 
ఆ రెండు సేనలలోని చతురంగ బలాలు సముద్రాన్ని చిలికినట్టుగా, ఒక దాన్ని మరొకటి బాగా కలత చెందేటట్టుగా 
చేశాయి. అప్పుడు ఎండాకాలంలో మండుతుండే సూర్యుడిలాగా భీష్ముడు వేడి, వాడిగల బాణాలనే కిరణాలను 
అంతటా (ప్రసరింపచేశాడు. 


విశేషం: చతురంగబలము: చతుః +అంగబలము= నాలుగు అంగాలు కల సైన్యం. 1. రథాలు, 2. ఏనుగులు, 3. గుర్రాలు, 


4. కాల్బలం. అలంకారం: రూపకం. 


సీ. పండ్రెంట( బందడ్రెంట€ బాండవాగ్రజుని భీముని మాద్రికొడుకుల మూట మూంట 
నేడింట నేడింట నేచి సాత్యకిని ధృష్టద్యుమ్ను నొప్పించి సమదవృత్తి 
నార్జిన మాత్వ్యపాండ్యానీకములును సోమకవరూథినియును మగధబలము( 
గాశసైన్యంబు6 గరూశసేనయు నొక్క పెట్ట రయంబున భీష్ముమీ(ద 


తే. నురవడించినం బాండవోత్కరము. గృష్టు । తమ్ము: బాంచాలనందను సమ్ముఖమున 
కడరనీ కా(గి యందటి కన్నిరూపు । లై మహారణ మొనరించె నస్త్రగురుండు. 245 


ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజుని(న్‌= ధర్మరాజును; భీముని(న్‌)= భీముడిని; పండైంటన్‌+పం(డైంటన్‌= పన్నెండుపన్నెండు 
బాణాలతో; మాద్రికొడుకులన్‌= నకుల సహదేవులను; మూ(టన్‌+మూ(టన్‌= మూడేసి బాణాలతో; సాత్యకిన్‌= సాత్యకిని; 
ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; ఏడింటన్‌+ఏడింటన్‌= ఏడేసి ఏడేసి బాణాలతో; ఏచి= విజృంభించి; నొప్పించి= బాధ కలిగించి; 
సమదవృత్తిన్‌= మదంతో కూడిన తీరుతో; ఆర్బిన(న్‌)= బొబ్బరించగా; మాత్స్య, పాండ్య+అనీకములును= మత్స్య, పాండ్య దేశాల 
రాజుల సేనలు; సోమకవరూథినియును= సోమకుడి సైన్యమున్నూ; మగధబలమున్‌= మగధ రాజు సేనయు; కాశసైన్యంబున్‌= 
కాశదేశపు సేనయు; కరూశసేనయున్‌= కరూశదేశపు బలమున్నూ; ఒక్కపెట్ట= ఒక్కసారిగా; రయంబునన్‌= వేగంతో; 
భీష్ముమీందన్‌= భీష్ముడిమీదికి; ఉరవడించినన్‌= వేగంగా కవియగా; అస్త్రగురుండు= ద్రోణాచార్యుడు; పాండవ+ఉత్కరమున్‌= 
పాండవుల గుంపును; కృష్ణుతము శన్‌= కృష్ణుడి తమ్ముడు సాత్యకిని; పాంచాల నందనున్‌= ధృష్టద్యుమ్నుడిని; సము శఖమునకున్‌= 
ఎదుటికి; అడరన్‌+-ఈక= రానీకుండా; ఆ(గి= అడ్డగించి; అందణకున్‌= ఎదిరించే సైనికులందరికి; అన్నిరూపులు+ఐ= అంతమంది 
ద్రోణులుగా అయి; మహా+రణము= గొప్ప భయంకరమైన యుద్దాన్ని; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: భీష్ముడు పన్నెండు బాణాలతో ధర్మరాజును, మరో పన్నెండు బాణాలతో భీముడిని, మూడు బాణాలతో 


నకులుడిని, మరి మూడింటితో సహదేవుడిని, ఇంకో ఏడు బాణాలతో సాత్యకిని, మరి ఏడింటితో ధృష్టద్యుమ్నుడిని 
బాగా విజృంభించి, కొట్టి, బాధ కలిగించి, బిగ్గరగా బొబ్బరించాడు. అప్పుడు మాత్స్య, పాండ్య, సోమక, మగధ, 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాశ, కరూశ దేశాల సేనలు ఒక్కసారిగా వేగంగా భీష్ముడి మీదికి ఉరికాయి. అప్పుడు (ద్రోణాచార్యుడు పాండవు 
లందరినీ, సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని భీష్ముడి ఎదుటికి రానీయకుండా ఆపి, సేనలోని ప్రతివాడికి ఒక్కొక్క 
(ద్రోణుడివలె కనిపిస్తూ చాలా నేర్పుగా భయంకరంగా యుద్దం చేశాడు. 


ఉ.  శాంతనవుం డనేకబలసంతతి నుద్ధట శౌర్యసారదు 

ర్థాంతపరాక్రమస్సురణం దా(కి సముజ్వలశాతసాయక 

క్రాంతపరీతనిర్మథితకంపితపాతితమూర్తి. జేసి య 

త్యంతరయంబునం దనరథంబుగతుల్‌ మెజియం బ్రదీప్తు. డై. 246 
ప్రతిపదార్థం: శాంతనవుండు= భీష్ముడు; అనేకబల సంతతిన్‌= చాలా సైన్యాల సమూహాన్ని; ఉద్భట= అధికమైన; శౌర్య= 
శూరత్వము యొక్క; సార= బలంచేతను; దుర్‌+దాంత= అణచరాని; పరాక్రమ= పరాక్రమం యొక్క; స్ఫురణన్‌= తోచుటచేత; 
తా(కి= మార్కొని; సమ్‌+ఉత్‌+జ్వల= చక్కగా వెలుగుతున్న; శాత= పదునుగల; సాయక= బాణాలచేత; క్రాంత= ఆక్రమింపబడిన; 
పరీత= చుట్టబడిన; నిర్‌+మధిత= బాగా చిలకబడిన; కంపిత= కదలింపబడిన; పాతిత= పడవేయబడిన; మూర్తిన్‌= శరీరాలు 
కలవారినిగా; చేసి; అతి+అంత రయంబునన్‌= చాలావేగంతో; తన= భీష్ముడియొక్క; రథంబుగతుల్‌= రథము యొక్క పోకడలు; 
మెజయన్‌= (ప్రకాశింపగా; ప్రదీప్తుడు+ఐ= మండిపడుతున్నవాడై. 
తాత్సర్యం: భీష్ముడు పాండవుల చాలా సేనలను అధికమైన శౌర్యంతో, బలంతో, అడచరాని పరాక్రమంతో ఎదిరించి, 
మంటలు కక్కుతున్న తన పదునుగల బాణాలు ప్రయోగించి, విరోధిసేనలోని చాలామందిని ఆక్రమించాడు. 
మరికొందర్ని బాణాలతో చుట్టివేశాడు. ఇంకా కొందరిని చిలికి, తుక్కుచేశాడు. మిక్కిలి వేగంతో తన తేరు నడకలు 
ప్రకాశిస్తూండగా, తాను కోపోద్దీపితుడై (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. _ గజరాజోజ్ఞ్జ్వలఘంటికావళి( దురంగప్రస్సురత్కింకిణీ 
వ్రజముం గాహళ దుందుభిప్రభృతితూర్య శ్రేణులన్‌ సుందర 
ధ్వజఘంటాతతులన్‌ శరాసనగుణవ్రాతంబు. దున్నాడి ధ 
ర్మజసేనాతతి ముంప జేసి. బటుదోర్గర్వం బఖర్వంబుగన్‌. 247 


ప్రతిపదార్థం: పటు+దోః+గర్వంబు= సమర్థములైన చేతుల పొగరు; అఖర్వంబు+కాన్‌= అధికంకాగా; గజరాజ= 'శ్రేష్టములగు 
ఏనుగుల యొక్క; ఉజ్జల= ప్రకాశించెడి; ఘంటికా= గంటలయొక్క; ఆవళిన్‌= వరుసను; తురంగ= గుర్రాలయొక్క; ప్రస్ఫురత్‌= 
కదలుతున్న; కింకిణీ= చిరుగంటలయొక్క; (వ్రజమున్‌= సమూహాన్ని; కాహళ= కొమ్ములు; దుందుభి= భేరులు; (ప్రభృతి= 
మున్నుగాగల; తూర్య= వాద్యవిశేషముల యొక్క; (శ్రేణులన్‌= వరుసలను; సుందర= అందమైన; ధ్వజ= టెక్కెములయొక్క; 
ఘంటా= గంటలయొక్క; తతులన్‌= సమూహాలను; శరాసన= ధనుస్సులయొక్క; గుణ= అల్లెత్రాళ్ళయొక్క; వ్రాతంబున్‌= 
సమూహాన్ని; తున్ము+ఆడి= తుంటలుచేసి; ధర్మజ సేనాతతి(న్‌)= ధర్మరాజు యొక్క సేనా సమూహాన్ని; ముంపన్‌+చేసెన్‌= 
బాణాలతో మునిగిపోయేటట్లుగా చేశాడు. 

తాత్పర్యం: భీష్ముడు బలమైన తన భుజాలబలగర్వం అతిశయించేటట్టుగా, ఏనుగులకు ఉండే గంటలను, గుర్రాల 
శరీరాల పైన కదలుతుండే చిరుగంటల సముదాయాన్ని, కొమ్ములు దుందుభులు మొదలైన వాద్యాల సముదాయాన్ని, 
అందంగా ధ్వజాలకు కట్టి ఉండే గంటల సమూహాన్ని, విండ్లయొక్క అల్లైత్రాళ్ళను తునాతునకలు చేసి, ధర్మరాజు 
సేనాసమూహాన్ని బాణాలతో ముంచివేశాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 383 


విశేషం: ఈ వచనంలో భీష్ముడి శౌర్యాతిశయాన్నే గాక, యుద్దవర్లనలో తనకు గల నేర్పరితనాన్ని కూడా తిక్కన చక్కగా, చిక్కగా 
ప్రదర్శించాడు. సహజ సుందరాలైన ఉపమానాలను కూడా అక్కడక్కడ చూపాడు. 


వ. ఇట్లుబల్లిదుం డయి మల్లడిగొని మార్కొనుమగలు లేక మదంబునం బొంగి గాంగేయుండు పాండవేయులు 
వెబిగుపడియుండ మటియునుం గడంగి దుర్వారంబు లగు దివ్యాస్త్రంబులు దీటుకొల్పియే దిక్కు సూచినం 
దాన యై రథికులను, హాస్తికులను, నాశ్వికులనుం దునిమిన గంధసింధురక్రీడనంబున మైోడుపడిన 
యుద్యానంబు చందంబున నగుచున్న చోట్లును, గాలుబలంబులం గనుపుకొట్టిన గాలు, చేయి, తల, డొక్క 
యని యేటుపాటు లేక వండం దటిగినయ ట్లున్నయెడలును, బెక్కుదెజంగుల చప్పుళ్ళు నిగుడ రథచయంబు 
నవయవంబులుం గరిహయనికరంబుల యెమ్ములు విటుగం గార్డిచ్చు పొదివిన వెదురుటడవి తెటింగునం 
దోంచుపట్లును, దజిచు గొడుగులు విట తాటనంబు సేసినం బెనుగాలిం జిక్కువడిన కుసుమితకాశవనంబునుం 
బోలు చక్కట్లును, బహురత్నమయ మకుటాది భూషణ వ్రజంబు వివిధ వర్ణ చామరజాతంబు నటికి పడవైచినం 
బ్రబలోద్ధతలులాయలులితంబయి కమలకైరవోత్పలాకీర్ణం బగుకొలని ననుకరించు ప్రదేశంబులును నై 
పాండవసైన్యంబులు దైన్యంబు నొందియు(గలగుండుగొనియు బెండువడియు(గలంగంబాతియు6దొలంగం 
దెరలియుం గోలాహలబహుళంబు లగుటం గనుంగొని గోవిందుండు. 248 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బల్లిదుండు+అయి= మిక్కిలిబలంగలవాడై; మదంబునన్‌= గర్వంచేత; పొంగి=ఉబ్బి; గాంగేయుండు; 
మల్లడిగొని యుద్దం చేయగా; మార్కొనన్‌= ఎదిరించటానికి; మగలులేక= శూరులు లేకపోగా; పాండవేయులు= పాండురాజకుమారులు; 
వెజంగుపడి ఉండన్‌= నిశ్చేష్టులు కాగా; మటియును(న్‌)= మరలకూడా; కడంగి= పూనుకొని; దుర్వారంబులు+అగు= అడ్డగింపరానివైన; 
దివ్య+అస్త్రంబులు= అమోఘములైన ఆయుధాలను; దీటుకొల్సి= నిండింపచేసి; ఏ దిక్కు= ఏ వైపు; చూచినన్‌; తాను+అ+ఐ= 
తానే(భీష్ముడు) అగపడుతూ; రథికులను= రథంలోని వాళ్ళను; హాస్తికులను= ఏనుగుల నెక్కి యుద్దం చేసేవారిని; ఆశ్వికులనున్‌= గుజ్జపు 
రౌతులను; తునిమిన(న్‌)= తుంటలు చేయగా; గంధ సింధుర క్రీడనంబున(న్‌)= మదపుటేనుగు యొక్క విహారంచేత; మోడుపడిన; 
ఉద్యానంబు చందంబున(న్‌)= ఉద్యానవనం మాదిరి; అగుచున్‌+ఉన్న= అవుతూ ఉన్నట్టి; చోట్టును= స్థలాలున్నూ; కాలుబలంబులన్‌= 
కాల్చంట్లను; కనుపుకొట్టినన్‌= ఖండించగా; కాలు; చేయి; తల; డొక్క; అని; ఏణుపాటు= భేదం; లేక; వండన్‌= వంటచేయటానికి; 
తటిగిన+అట్లు= తరిగిపెట్టిన కూరల మాదిరి; ఉన్న= ఉన్నట్టి; ఎడలును(న్‌)= చోట్టున్నూ; పెక్కు తెజంగుల= నానా విధాలైన; చప్పుళ్ళు= 
శబ్దాలు; నిగుడన్‌= అతిశయించగా, రథచయంబు= రథాల సమూహాలయొక్క; అవయవంబులున్‌= భాగాలున్నూ; కరిహయనికరంబుల= 
ఏనుగుల యొక్క, గుర్రాలయొక్క, ఎమ్ములు= ఎముకలు; విణుగన్‌= విరుగుచుండగా; కార్చిచ్చు= దావానలం(అడవిలో పుట్టే అగ్ని); 
పొదివిన= వ్యాపించినట్టి; వెదురు+అడవి= వెదుళ్ళుగల అరణ్యం; తెజంగునన్‌= వలె; తోంయ= కనిపించునట్టి; పట్టును= చోట్టున్నూ; 
గొడుగులు= ఛత్రాలు; తజచు= అధికంగా; విటతాటనంబు+చేసినన్‌= తారుమారుకాగా; పెనుగాలిన్‌= పెద్దగాలిచేత; చిక్కుపడిన= 
చిందరవందరైనట్టి; కుసుమిత కాశ వనంబును(న్‌)= పూచిన రెల్లు వనాన్ని; పోలు= అనుకరించునట్టి; చక్కట్టును= |ప్రదేశాలున్నూ; 
బహు= అనేకాలైన; రత్సమయ= మణులు తాపిన; మకుట+ఆది= కిరీటాలు మొదలగు; భూషణ= నగలయొక్క; (వ్రజంబు(న్‌)= 
సమూహము; వివిధ= పలురకాలైన; వర్ష= రంగులుగల; చామర= చామరాల యొక్క; జాతంబును= సముదాయమున్నూ; నటిీకి= 
ఖండించి; పడవైచినన్‌= పడవేయగా; ప్రబల= అధికంగా; ఉద్దత= గర్వించిన; లులాయ= దున్నచేత; లులితంబు= కలత నొందింపబడ్డదై; 
కమల= పద్మాలు; కైరవ= కుముదాలు; ఉత్సల= కువలయాలు - వీనిచే; ఆకీర్ణంబు+అగు= ఒకదానితో నొకటి కలిసిపోయినదగు; 
కొలని(న్‌)= సరస్సును; అనుకరించు= పోలునట్టి; ప్రదేశంబులును(న్‌)+ఐ= చోట్టును అయి; పాండవ సైన్యంబులు= పాండవుల 
సేనలు; దైన్యంబున్‌= నిస్సహాయస్థితిని; పొందియు(న్‌)= పొందియు; కలగుండు+కొనియున్‌= కల తచెందియు; బెండు+పడియున్‌= 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


తేలికదనం చెందియు; కలంకన్‌+*పాజీయు(న్‌= కలత చెందియు; తొలంగన్‌= చలనమునకు; తెరలియున్‌= తొలగియు; 
కోలాహల బహుళంబులు= కలకల శబ్దాలచే నిండినట్టివి; అగుటన్‌= కాగా; గోవిందుండు= కృష్ణుడు; కనుంగాని. 
తాత్సర్యం: పాండవ సేనకు పట్టిన దుస్థితిని చూచి, ఎదిరించే మగధీరులు లేకపోగా, భీష్ముడు మహాబలపరా(క్రమాలతో 
కూడుకొన్నవాడై గర్వంతో ఉప్పొంగి, పాండవులు మరీ భయపడేటట్టుగా మరల మరల సమర సన్నాహంతో, 
అడ్డగింపరాని అమోఘములైన ఆయుధాలతో ఆ యుద్దభూమిని పూర్తిగా నిండింపచేశాడు. ఏ (ప్రక్క చూచినా 
తానే అగపడుతూ, చకచకా తిరుగుతూ యుద్దం చేశాడు భీష్ముడు. రథికులను, హాస్తికులను, ఆశ్వికులను 
తునుకలు చేయగా, అట్టిచోట్టు మదపుటేనుగు విహారంచేత మొక్కపోయిన ఉద్యానవనంవలె కళాహీనమై 
పోయాయి. అతడు కాల్బలాన్ని తుంటలుతుంటలు చేయగా, కాలు, చెయ్యి, తల, డొక్క అనే అవయవభేదాలు 
తెలియకుండా, వంటచేయడానికి తరిగి పెట్టిన కూరగాయల ముక్కలలాగా కొన్ని స్థలాలు కన్సడ్డాయి. రథాలనొగలు, 
చక్రాలు మొదలైనవాటిని, ఏనుగులు, గుర్రాలు - వీటి ఎముకలను విరగబాదేటప్పుడు విస్తరించిన వివిధ శబ్దాలు, 
కార్చిచ్చు అలముకోగా, చిటచిటమని, పటపట మని మండి బీడుపడిన వెదురు పొదలుగల అరణ్యం మాదిరి 
కొన్ని తావులు అగపడ్డాయి. గొడుగులు మాటిమాటికి తారుమారై కొన్ని మరికొన్నిటితో పెనవేసికొని ఉండే ప్రదేశాలు 
పెనుగాలిచేత చిక్కుపడిన పూచిన రెల్లువనం వలె అనిపించాయి. మణులు తాపిన కిరీటాలు, భుజకీర్తులు, 
హారాలు, పలురంగుల చామరాలు-వీటన్నిటినీ భీష్ముడు తుత్తునియలు చేసి నేలమీద పడవేయగా, అట్టిచోట్టు 
బలం, గర్వంగల దున్నపోతుచే చిందరవందరచేయబడ్డ ఎర్ర, తెల్ల తామర పూలు, కలువలుగల కొలనుగా 
తోచింది. పాండవసేన హీనమైన స్థితిని పొందినది, కలతచెందినది. బలహీనమైపోయినది. దాగి ఉండటానికి 
తొలగిపోయింది. సేనలో పెద్దగా కోలాహలం ఏర్పడింది. శ్రీకృష్ణుడు దీనిని గమనించి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 
విశేషం: అలంకారం: ఉపమ. యుద్దాన్ని వర్గించడంలో సోమయాజి అందెవేసిన చేయి. కనుకనే ఈ వచనంలో, యుద్దరంగంలోని 
పలుతావులను వర్లించడంలో అయిదు ఉపమానాలతో వాటిని అలంకరించాడు. 
ఉ. “అర్జున! చూచితే? మనబలావళి నెల్ల గలంచుచున్నవా( 

డూర్జితశౌర్యసంపదయు నుగ్రభుజాబలవైభవంబు వి 

స్పూర్దితవిక్రమోద్ధతియు. జూపె నదీసుతుం డిట్టి చోట నీ 

దుర్ణయదర్పవిభ్రమము దో౭ పంగం జేయకయున్మి యొప్పనే?' 249 
ప్రతిపదార్థం: అర్జున!= ఓ అర్జునా! నదీసుతుండు= భీష్ముడు; మన= మనయొక్క; బల+ఆవళిన్‌+ఎల్లన్‌= మన పాండవసేననంతటినీ; 
కలంచుచున్‌+ఉన్నవాండు= కలతపెట్టుచున్నాడు; చూచితే?= చూచితివా?; ఊర్జిత శౌర్య సంపదయున్‌= దృఢమైన పరా[క్రమముయొక్క 
సంపత్తియు; ఉగ్ర= భయంకరాలైన; భుజా= చేతులయొక్క; బల= సారముయొక్క; వైభవంబు(న్‌)= విభవాన్ని; విస్ఫూర్ణిత= 
మిక్కిలి ప్రకాశించిన; విక్రమ= పరాక్రమముయొక్క; ఉద్దతియున్‌= గర్వాన్ని; చూపెన్‌= కనపరుస్తున్నాడు, ఇట్టిచోటన్‌= ఇట్లాంటి 
స్థలంలో; విభ్రమమున్‌= విలాసాన్ని; తోపగన్‌= తెలిపేటట్టుగా; చేయక+ఉన్కి= చేయకుండా ఉండటం; ఒప్పునే?= తగునా? 
తాత్సర్యం: ఓ అర్జునా! భీష్ముడు మన సైన్యాన్ని ఎంతగా కలత పెడుతున్నాడో చూచావా? స్థిరమైన తన పరా(క్రమం 
యొక్క సమృద్ధిని, భయంకరమైన తన చేతుల బలవైభవాన్ని, ప్రకాశించే పరా(క్రమాటోపాన్ని బాగా ప్రదర్శిస్తున్నాడు. 
ఇట్టిపట్టులో జయింపరాని నీ శౌర్యాన్ని చూపకుండా ఉండడం తగదు.” 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 385 


వ. అనిన వివ్వచ్చుండు విచారడోలాయత్తం బగుచిత్తంబుతోడ నిరుత్సాహుం డై యున్నం జూచి వెన్నుం డతని 

కిట్లనియె. 250 
ప్రతిపదార్థం: అనిన(న్‌)= అని చెప్పగా; వివ్వచ్చుండు= అర్జునుడు; విచార బాధతో; డోలా+ఆయత్తంబు+అగు= ఊగిసలాడుతున్న; 
చిత్తంబుతోడన్‌= మనస్సుతో; నిర్‌+ఉత్సాహుండు+ఐ= ఉత్సాహంలేనివాడై; ఉన్నన్‌= ఉండగా; వెన్నుండు= కృష్ణుడు; చూచి; 
అతనికిన్‌= ఆ అర్జునుడికి; ఇట్టు+అనియె(న్‌. 
తాత్పర్యం: కృష్ణుడు పై విధంగా అనగా, అర్జునుడు బాధతో ఊగిసలాడే మనస్సుతో ఉత్సాహం లేనివాడై ఉండగా 
చూచి కృష్ణుడు, అర్జునుడితో ఇట్లా అన్నాడు: 
క. “మును మత్స్యనాథునగరం । బున సంజయుతోడ నీవు పొంగుచు బెట్టా 

డినమాట లెల్ల మటిచిన । నిను నగరే రథికవరు లనింద్యచరిత్రా! 251 
ప్రతిపదార్థం: అనింద్య చరి(త్రా!= నిందింపరాని చరితగల ఓ అర్జునా!; మును= మునుపు; నీవు; మత్స్యరాజు నగరంబునన్‌= విరాటరాజు 
యొక్క పట్టణంలో; సంజయుతోడగ(న్‌); బెట్టు= అధికంగా(గొప్పుగా); పొంగుచున్‌= ఉబ్బిపోతూ; ఆడినమాటలు= పలికిన పలుకులు; 
ఎల్ల(న్‌)= అన్నిటిని; మణుచిన(న్‌)= మరిచిపోతే; రథికవరులు= మహారథులు; నిను(న్‌)= నిన్నుచూచి; నగరే?= నవ్వరా? 
తాత్సర్యం: 'మంచి స్వభావంగల ఓ అర్జునా! నీవు మునుపు మత్స్యరాజు నగరంలో విజృంభించి, భీష్ముడిని 
గెలుస్తానని సంజయుడితో అన్నావు కదా! ఆ మాట ఇప్పుడు నీవు మరచిపోతే, వీరులందరు నిన్ను చూచి నవ్వుతారు 
కదా! (కనుక అప్పుడన్న మాట లిప్పుడు గుర్తుకు తెచ్చికొని, బాగా యుద్దం చేయుము.) 
వ. అనుటయు నర్గునుండు. 252 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అర్జునుండు. 
తాత్సర్యం: కృష్ణుడు పైవిధంగా చెప్పగా అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ఆ. “సకల బంధుజనుల( జంపి కౌరవ హీన । మైన రాజ్యమహిమ యేను బడసి 

యనఘ! యేమిసుకృత మాచరించినవా(డ । నగుదు? మనసు గొలుపదయ్యె ననికి. 253 
ప్రతిపదార్థం: అనఘ!= పాపంలేనట్టి కృష్ణా! ఏను= నేను(అర్జ్హునుడు); సకల బంధు జనులన్‌= బంధుజాలాన్ని అంతా; చంపి; 
కౌరవహీనము+ఐన= కురు వంశంవారు లేనట్టి; రాజ్యమహిమన్‌= రాజ్యము యొక్క మహిమను; పడసి= పొంది; ఏమి సుకృతము= 
ఏమి పుణ్యాన్ని; ఆచరించినవా(డన్‌= చేసినవాడనుగా; అగుదున్‌?= కాగలను?; అనికి(న్‌)= యుద్దానికి; మనసు+కొలుపదు+అయ్యెన్‌= 
మనసు ఒప్పదాయెను. 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! చుట్టాల నందర్నీ మట్నుపెట్సి, కురు వంశం వాడే లేనట్లి ఈ రాజ్యాన్ని నేను సంపాదించికొని, 

లు లు లు యు 

ఎట్టి పుణ్యం చేసిన వాడనౌతాను? పాపమే కదా నాకు మిగిలేది? కాబట్టి యుద్దం చేయడానికి మనసు పుట్టడంలేదు. 


వ. అయిన నీతో నప్పటప్పటి కేటి మాటలు గలవు మిన్నేటి కొడుకుం బడవైచెదం దేరు నడపు' మనుటయు 
నారాయణుండు నదీనందనుస్యందనంబునకు సమ్ముఖంబుగా రథ్యమ్ములం ద్వరితగతి నడపినం దెరలిన 
సైన్యంబులు గూడికొని గాంగేయుపయిం గవియ నతండు సెలంగి మహా స్తనికరంబులు నిగిడించి యబ్దలంబు 
నిలువరించి సింహనాదంబు సేసి. 254 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అయినన్‌; నీతో; అప్పటికిన్‌+అప్పటికిన్‌= మాటిమాటికి; ఏటిమాటలు; కలవు= ఉన్నవి?; మిన్ను+ఏటికొడుకు(న్‌)= 
ఆకాశగంగా పుత్రుడైన భీష్ముని; పడవైచెదన్‌= పడగొట్టుతాను; తేరు నడపుము= రథాన్ని పోనిమ్ము; అనుటయు(న్‌)= అని చెప్పగా; 
నారాయణుండు= కృష్ణుడు; నదీనందను స్యందనంబునకు(న్‌)= భీష్ముడి రథానికి; సమ్ముఖంబు+కాన్‌= ఎదురుగా; రథ్యంబులన్‌= 
తేరి గుర్రాలను; త్వరితగతిన్‌= వేగంతో కూడిన పోకతో; నడపింపన్‌= పోనీయగా; తెరలిన సైన్యంబులు= తొలగిపోయిన సేనలు; 
కూడికొని= కలిసికొని; గాంగేయుపయిన్‌= భీష్ముడిమీద; కవియన్‌; అతండు(న్‌)= ఆ భీష్ముడు; చెలంగి= అతిశయించి; 
మహా+అ స్త్ర నికరంబులు(న్‌)= గొప్ప అస్త్రాల సమూహాలను; నిగిడించి= వ్యాపింపజేసి; ఆ+బలంబు(న్‌)= ఆ సేనను; నిలువరించి= 
ఆపి; సింహనాదంబు+చేసి. 
తాత్సర్యం: అయినా నీతో మాట్లాడటానికి మాటిమాటికి ఏమిమాటలున్నాయి. భీష్ముడిని పడగూలుస్తాను. రథాన్ని 
పోనిమ్ము అనగా నారాయణుడు భీష్ముడి రథానికి ఎదురుగా గుర్రాలను వేగంగా తోలాడు. అంతట చెదరిపోయిన 
తనసేనలను కూడుకొని అర్జునుడు భీష్ముని మోదికి విజృంభించాడు. అపుడు గంగా పుత్రుడు చెలరేగి మహా(స్తముల 
గుంపులు గుప్పించి ఆ సైన్యాన్ని ఆపి సింహనాదం చేసి (తరువాతి పద్యంతో అన్వయం) 
మ. ఖరనారాచపరంపరోగ్రనిహతిన్‌ గాండీవియంగంబు లా 

తురతం బొంద(గ నేసి బాణమయగాత్రుం జేసి గోవిందు ని 

ష్టురలీలం దురగంబులం బటుశరస్యూతాస్యముల్‌ గాంగ స 

త్వరు(డై యేసి, రథంబు గూడ. బొదివెన్‌ వాలంప మొత్తంబులన్‌. 255 
ప్రతిపదార్థం: ఖర= పదునైన; నారాచ= బాణాలయొక్క; పరంపరా= వరుసలచేత; ఉగ్ర= భయంకరంగా; నిహతిన్‌= కొట్టటంచేత; 
గాండీవి= అర్హునుడియొక్క; అంగంబులు= అవయవాలు; ఆతురతన్‌= బాధను; పొంద(గన్‌= పొందేట్టుగా; ఏసి= కొట్టి; గోవిందున్‌= 
కృష్ణుని; బాణమయగా(త్రున్‌= బాణాలతో నిండిన శరీరంగలవానిగా; చేసి; సత్వరుండై= వేగంతో కూడిన వాడై; నిష్టుర లీలన్‌= 
క్రూరమైనవిధంగా; తురగంబులన్‌= గుర్రాలను; పటు= సమర్థములైన; శర= బాణాలచేత; స్యూత= గుచ్చబడిన; ఆస్యముల్‌+కాంగన్‌= 
ముఖాలు కలుగునట్టుగా; ఏసి= బాణాలు ప్రయోగించి; రథంబు+కూడన్‌= తేరును కూడా; వాలు+అంప+మొత్తంబులన్‌= పదునైన 
బాణాల సమూహాలతో; పొదివెన్‌= కప్పివేశాడు. 
తాత్పర్యం: భీష్ముడు పదునైన బాణాల వరుసలతో భయంకరంగా కొట్టటంవలన, అర్జునుడి అవయవాలు 
గాయపడ్డాయి. కృష్ణుడి శరీరమంతా బాణమయమైనది. వేగంగా, క్రూరములైన గట్టి బాణాలు ప్రయోగించి గుర్రాల 
ముఖాలను (గ్రుచ్చివేశాడు. పదునైన బాణాల సమూహాలతో అర్జునుడి రథాన్ని కప్పివేశాడు. 


వ. అప్పడు. 256 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా చేసినప్పుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. బీటువోయి రథ్యంబులు మాటు మొగము । వడిన దా నొచ్చి యుండియు. దడవి శౌరి 
నూలుకొనం జేసి తటిమిన వ్రాలి తీవ్ర | భల్లమునం గ్రీడి భీష్మునివిల్లు దునిమె. 257 


ప్రతిపదార్థం: రథ్యంబులు= గుర్రాలు; బీయువోయి= ఉపయోగం లేనివై; మాణుమొగము పడినన్‌= పెడమొగంపెట్టినవి కాగా; 
శౌరి= కృష్ణుడు; తాన్‌= తాను; నొచ్చియుండియున్‌= బాధచెందికూడా; తడవి= చేతులతో అటూ ఇటూ తాకి; నూలుకొనన్‌+చేసి= 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 387 


కుదుటపడజేసి; తటిమిన(న్‌)= తోలగా; క్రీడి= అర్జునుడు; వ్రాలి= మీరి(అతిశయించి); తీవ్ర భల్లమునన్‌= తీవ్రమైన బల్లెముతో; 
భీష్మునివిల్టున్‌: తునిమెన్‌= (త్రుంచివేశాడు. 

తాత్సర్యం: అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలు చచ్చుపడి, పెడమొగం పెట్టాయి. కృష్ణుడు తాను బాణాల 
దెబ్బలతో బాధపడుతూ ఉండి కూడా, తన చేతులతో వాటిని ఇటూ అటూ నిమిరి, తోలగా, ఒక కరుకైన బల్లెంతో 
అర్జునుడు భీష్ముడి విల్లు తుంటలు అయ్యేటట్టుగా చేశాడు. 


క అత. డొండొక విల్లెత్తిన । నతిరయమున నదియు. దునుమ నాతం డౌరా 
శతమఖనందన! యనుచును' ధృతి వేజొకవింట శరతతిం బరగించెన్‌. 258 
ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; ఒండు+ఒక= మరొక; విల్లు= ధనుస్సును; ఎత్తినన్‌; అతిరయమునన్‌= మిక్కిలివేగంతో; అదియున్‌= 
ఆ వింటినికూడా; తునుమన్‌= ముక్కలు చేయగా; ఆతండు= ఆ భీష్ముడు; శతమఖనందన!= అర్జునా!; బౌరా! అనుచున్‌= ఆశ్చర్యాన్ని 
వెలిపుచ్చుతూ; ధృతిన్‌= ధైర్యంతో; వేణు+-ఒక వింటన్‌= వేరొక విల్లునుండి; శరతతిన్‌= బాణ సమూహాన్ని; పరంగించెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: భీష్ముడు మరో విల్లు ఎత్తుకోగా, దాన్ని కూడా అర్జునుడు వేగంగా తుంటలు చేశాడు. భీష్ముడు, 'బౌరా! 
అర్జునా!’ అని మెచ్చుకొంటూ ధైర్యంతో ఇంకొక విల్లెత్తుకొని పెల్టుగా బాణాలు వెల్లువై వెల్లివిరిసేటట్టు ప్రయోగించాడు. 
౫5 యా ౧ ౧ M౫ 0౧ ౧ 


క. ఆ బెట్టిదంపు టంపటి । చే బీభత్సుండు నొచ్చి చేడ్చడి మజియుం 

దా బంటుతనమ పటుబా । హాబలముగఈ. బోరుచుండె నంగము దూలన్‌. 259 
ప్రతిపదార్థం: బీభత్సుండు= అర్జునుడు; ఆ బెట్టిదము+అంపజచేన్‌= క్రూరములైన ఆ బాణాల సమూహంచేత; నొచ్చి= 
నొప్పిచెంది; చేడ్పడి= చలించి; మటియున్‌= మరల; తాన్‌= తాను(అర్జునుడు); బంటుతనము+అ= శూరత్వమే; పటుబాహాబలముగన్‌= 
పటువైన భుజబలంగా; అంగము= శరీరము; తూలన్‌= వాలిపోతుండగా; పోరుచున్‌+ఉండెన్‌= యుద్దంచేస్తుండినాడు. 
తాత్సర్యం: భీష్ముడు వేసిన కరోరబాణాల చేత అర్జునుడు చాలా బాధ అనుభవించాడు. వణకిపోయాడు. అయినా 
కూడా తన శౌర్యమే బాహుబలంగా కలిగి, శరీరం వాలిపోతూంటే కూడా, యుద్దం చేస్తూనే ఉన్నాడు. 


క  వివ్వచ్చునొవ్వు నెంతయు. । గ్రొవ్వున బీష్ముండు గడ6(గుకోలలయుం ద 

క్కెన్వరు నాతనిం జేరక । దవ్వుల నిల్దుటయు. జూచి తన చిత్తమునన్‌. 260 
ప్రతిపదార్థం: ఎంతయున్‌= అధికమైన; వివ్వచ్చునొవ్వున్‌= అర్జునుడి వేదనను; భీష్ముండు= భీష్ముడు; (క్రొవ్వునన్‌= మదంతో; 
కడ(గు= ప్రయత్నపడు; కోల్తలయున్‌= ఎదుట నిలచియుద్దం చేయటాన్ని; తక్కు+ఎవ్వరున్‌= మిగిలినవారు ఎవరుగాని; ఆతనిన్‌= 
ఆ భీష్ముడిని; చేరక= దగ్గరకురాక; దవ్వులన్‌= దూరంగా; నిల్చుటయున్‌= నిలబడి ఉండటాన్ని; చూచి; తన చిత్తమునన్‌= 
(కృష్ణుడు) తన మనస్సులో. 
తాత్పర్యం: శ్రీ కృష్ణుడు అర్జునుడు చాలా బాధపడుతూండటాన్ని చూచాడు. భీష్ముడు మదంతో ప్రయత్నంతో 
అర్జునుడికి ముఖాముఖిగా నిలబడి యుద్దం చేస్తూండడం గమనించాడు. వేరే ఎవరూకూడా భీష్ముడి అండచేరకుండా 
దూరంగా ఉండటాన్ని కూడా తిలకించి, తన మనస్సులో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క _ దారుణరోషం బడరంగ । నారాయణు. డపుడు సైరణం దొటి(గి వెసం 
దేరి నొగలం బగ్గము లిడి । క్రూరత మునికోల యెత్తికొని యిల కుజికెన్‌. 261 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అపుడు; నారాయణుండు= శ్రీకృష్ణుడు; దారుణరోషంబు= భయంకరమైన కోపం; అడరంగన్‌= అధికం కాగా; 
సైరణన్‌= ఓర్పును; తొజం౧= విడిచిపెట్టి; వెసన్‌= వేగంతో; పగ్గములు; తేరినొగలన్‌= రథం నొగలమీద; ఇడి= పెట్టి; మునికోల= 
జాటీని; ఎత్తికొని= తీసికొని; క్రూరతన్‌= భయంకరంగా; ఇలకున్‌= నేలమీదికి; ఉణికెన్‌= దూకాడు. 

తాత్సర్యం: ఆ దృశ్యాన్ని చూచిన కృష్ణుడికి భయంకరమైన కోపం వచ్చింది. ఓర్పు కోల్పోయాడు. గుర్రాల కళ్యాలకు 
కట్టి ఈడ్చి పట్టే పగ్గాలను రథం నొగలమీద పడవేశాడు. జాటీ పట్టుకొన్నాడు. భయం కలిగిస్తూ నేలకు దూకాడు. 


శ్రీకృష్ణుడు రథంబు డిగి భీష్మునిపైకి. బోవుట (సం. 6-102-52) 
వ. ఇట్లు లంఘించి. 262 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; లంఘించి= దూకి 
తాత్సర్యం: ఈ మాదిరి కృష్ణుడు నేలపైకి దూకి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. _ధరణీచక్రము గ్రక్కునం గదల దిద్దంతావళశ్రేణి కం 
ధరముల్‌ మ్రైగ్గంయడన్‌ దిశావలయ ముత్మంపంబుగా నీబలం 
బురులం బాఅంగ భీష్ముపై. గవిసె రౌద్రోద్రేకముం జూచి ఖే 
చరలోకంబును సంచలింప హరి చంచద్దాహుఘోరాక్యతిన్‌. 263 


ప్రతిపదార్థం: ధరణీచక్రము= చక్రం మాదిరి గుండ్రంగా వుండే భూమి; గ్రక్కునన్‌= వెంటనే; కదల(న్‌)= చలించగా; దిక్‌= 
దిక్కులందుండే; దంతావళ= ఏనుగుల యొక్క; (శ్రేణి= వరుసయొక్క; కంధరముల్‌= మెడలు; (యొగ్గన్‌+పడన్‌= వంగిపోగా; 
దిశావలయము= దిక్‌చ(క్రము; ఉత్‌+కంపంబు+కాన్‌= మిక్కుటంగా వణికేది కాగా; నీ బలంబు= (ధృతరాష్టుడవైన) నీ యొక్క 
సైన్యము; ఉరులన్‌+పాణు(గన్‌= చలించిపోగా; రౌద్ర+ఉద్రేకమున్‌= రౌద్ర రసాధిక్యాన్ని; చూచి= తిలకించి; ఖేచరలోకంబును= 
దేవలోకం కూడా; సంచలింపన్‌= వణకగా; హరి= శ్రీకృష్ణుడు; చంచత్‌= అదురుచున్న; బాహు= భుజాలచేత; ఘోర= 
భయంకరమైన; ఆకృతిన్‌= ఆకారంతో; భీష్ముపైన్‌= భీష్ముడిమీదికి; కవిసెన్‌= దుమికాడు. 


తాత్సర్యం: భూమండలం కదలుతూ ఉండగా, దిక్కులందుండే ఏన్లుల మెడలు వంగిపోగా, దిక్కులు వణకిపోగా, 


నీసైన్యం బెదురుతూ చెదిరిపోతూండగా, తన రౌద్రావేశాన్ని చూచి దేవతలు కూడా గడగడలాడగా కృష్ణుడు, 
అదురుతూ ఉన్న బాహువులతో, భయంకరమైన ఆకారంతో భీష్ముడిపైకి లంఘించాడు. 


తే.  లలితపీతాంబరంబు విలాస మొప్పసింహనాదోద్ధటం బగు చెలువుతోడ 
మెటు(గు వెలు(గును గర్భయు మెజియ వచ్చు కారుమొగిలన. గృష్ణునాకార మొప్పె. 264 

ప్రతిపదార్థం: లలితపీత+అంబరంబు= సుందరమైన పసుపు వస్త్రం యొక్క; విలాసము= హొయలు; ఒప్పన్‌= తగియుండగా; 
సింహనాద+ఉద్భటంబు+అగు= సింహనాదం చేత మిక్కుటమైన; చెలువుతోడన్‌= అందంతో; మెణు(గు వెలుగును= మెరుపువంటి 
కాంతియు; గర్జ్ణయున్‌= ఉరుమున్నూ; మెజియన్‌= (ప్రకాశింపగా; వచ్చు= వచ్చునట్టి; కారుమొగిలు+అనన్‌= వర్గాకాలంలోని 
మేఘంవలె; కృష్ణు+ఆకారము= కృష్ణుడి ఆకారం; ఒప్పెన్‌= తగి ఉండింది. 

తాత్సర్యం: ధరించిన పచ్చటి పచ్చడం అందాలు చిలుకుతూంటే, సింహనాదంతో చెలరేగిన సౌందర్యంతో భీష్ముడి 
మీదికి వస్తూఉన్న కృష్ణుడి ఆకారం వర్షాకాలంలో మెరుపులతో, ఉరుములతో దిగివచ్చే మేఘాన్ని పోలి ఉన్నది. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 389 


విశేషం : పసుపురంగు వస్త్రాన్ని ధరించి సింహనాదం చేస్తూ నల్లని శరీరచ్చాయ కలిగిన కృష్ణుడు మెరుపులతో, ఉరుములతో 
కన్పించే కారు మేఘం లాగా ఉన్నాడనటంలో ఉపమాలంకారం. 


వ. అట్టియెడ. 265 
తాత్సర్యం: ఆ సమయంలో. 
క. బలు జీవము వోయిన వెల వెల బాజుచు నీదుయోధవీరులు పొలిసెం 

బొలిసె నదె భీష్ము.డనుచును గలంగంబడి యట్లు లెత్తి కను/గొనుచుండన్‌. 266 


ప్రతిపదార్థం: నీదు యోధవీరులు= నీ (ధృతరాష్ట్రుని) యొక్క భటులు శూరులున్నూ; బలుజీవము= అధికమగు జీవశక్తి 
పోయినన్‌= చెడిపోగా; వెలవెల+ పాయిచున్‌= తెల్లపోయి (వివర్లత చెంది); అదె= అల్లదిగో; భీష్ముండు= భీష్ముడు; పొలిసెన్‌ 
పొలిసెన్‌= చచ్చాడు, చచ్చాడు; అనుచునున్‌= అంటూ; కలంగన్‌+పడి= కలతచెంది; అయ్జులు+ఎత్తి= మెడలు పైకెత్తి; 
కను(గొనుచున్‌+ఉండన్‌= చూచుచుండగా. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కృష్ణుడు భీముడిపైకి దూకినప్పుడు నీ భటులు, శూరులు అందరూ 
బలాన్నీ, ధైర్యాన్నీ కోల్పోయి, ముఖాల నెత్తురు లేనివారై, కలతచెంది, అదిగో భీష్ముడు చచ్చాడు చచ్చాడు అని 
మెడలు పైకి చాచి చూడసాగారు. 


చ. కనుగొని భీష్ము. డుల్లము వికాసము నొంద(గ నల్ల నవ్వి యి 

ట్లను6 'జనుదెమ్ము వేగమ మహాత్మ! వికస్వరపుండరీకలో 

చన! యిది లెస్స నా కిచట శాశ్వత మైనయశంబు నచ్చట 

న్వినుతికి నెక్కు సద్దతియు నీ దయం. జేకుజంజేయు మిష్టమున్‌. 267 
ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్ముడు; కనుంగొని= చూచి; ఉల్లము= మనస్సు; వికాసమున్‌= ప్రసన్నతను; ఒందంగన్‌= పొందగా; అల్లనవ్వి; 
ఇట్టు+అనున్‌= -ఈ విధంగా అన్నాడు; మహాత్మ!= మాహాత్మ్యం కలవాడా!; వికస్వర పుండరీక లోచన!= పూచిన తెల్లతామరలవంటి 
కన్నులుగల కృష్ణా! వేగము+అ= త్వరితంగా; చనుదెమ్ము= రమ్ము; ఇది= ఈపని; లెస్స= మంచిది; నాకున్‌; ఇచటన్‌= ఈ లోకంలో; 
శాశ్వతము+ఐన= స్థిరమైన; యశంబున్‌= కీర్తియు; అచ్చటన్‌= పై లోకంలో; వినుతికిన్‌+ఎక్కు= పొగడ్తకెక్కునట్టి; సత్‌+గతియున్‌= 
ఉత్తమగతీ; ఇష్టమున్‌= నాకిష్టమగు ఈ రెంటిని; నీదయన్‌= నీ దయచేత; చేకురన్‌= కలిగేటట్టుగా; చేయుము. 


తాత్పర్యం: కృష్ణుడు తన పైకి దూకటాన్ని భీష్ముడు చూచాడు. మనస్సులో ఉల్లాసం కలిగింది. ఒక్క నవ్వు నవ్వి 
ఇట్లా అన్నాడు. 'మహాత్మా! పూచిన తెల్ల తామరలను పోలిన కన్నులుగల ఓ కృష్ణా! వేగంగా రమ్ము. నన్ను కడతేర్చుము. 
ఇది నాకు ఇష్టమైనది. ఈ లోకంలో నాకు స్థిరమైన కీర్తీ పరలోకంలో పొగడిక కెక్కే ఉత్తమ గతీ, పునరావృత్తిరహితమైన 
మోక్షం, కూడా నీ దయావిశేషంచేత నాకు అబ్బేటట్లు చేయుము. 


వ. అని పలుకు నంత జంభాంతకసూనుండు సరభసంబుగా రథంబు డిగ్గనుటికి వెన్నుని వెనుక నెయిది 
కరంబులః గ్రుచ్చి పట్టిన నతండును దిగిచికొని వెండియుం బోవం బోవ బదియడుగులకొలంది నా 
కౌంతేయుండు పదస్టైర్యంబును, బాహు వీర్యంబును మెజియ మహీతలం బూని మెట్టి నిలువం బట్టి 
నిట్టూర్పు నిగిడించుచు నద్దనుజమర్దనుతో ని ట్లనియె. 268 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలుకు+అంతన్‌= అని చెప్పేలోపల; జంభ+అంతక సూనుండు= జంభుడనే రాక్షసుడిని చంపిన యింధద్రుడి 
కుమారుడు - అర్జునుడు; సరభసంబు+కాన్‌= తొందరగా; రథంబున్‌= రథాన్నుండి; డిగ్గన్‌= దిగటానికి; ఉణీకి= గంతువేసి; 
వెన్నుని వెనుకన్‌= కృష్ణుడి వెనుక ప్రక్క; ఎయిది= వెంబడించి; కరంబులన్‌= చేతులను; (గ్రుచ్చి= దూర్చి; పట్టినన్‌= పట్టుకోగా; 
అతండునున్‌= ఆ కృష్ణుడుకూడా; తిగిచికొని= లాగికొని; వెండియున్‌= మరియు; పదియడుగుల కొలంది= పదడుగుల దూరం; 
పోవన్‌+పోవన్‌= పోతూ పోతూ ఉండగా; ఆ కౌంతేయుండు= ఆ అర్జునుడు; పదస్టైర్యంబును= అడుగుల గట్టిదనం; మెజయన్‌= 
ప్రకాళింపగా; మహీతలంబు= భూమిని; ఊని= ఆనించి; మెట్టి= తొక్కిపట్టి; బాహువీర్యంబును= భుజబలం; మెజయన్‌= 
ప్రకాశింపగా; నిలువన్‌+పట్టి= (కృష్ణుని) ఆగేటట్టుగా చేసి; నిడుద+ఊర్పున్‌= దీర్హ నిశ్చాసాన్ని; నిగిడించుచున్‌= వ్యాపింపజేస్తూ; 
ఆ+దనుజమర్దనుతోన్‌= ఆ కృష్ణునితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా అంటూండగా, అర్షునుడు తొందర తొందరగా రథంనుండి (క్రిందికి దూకి, 
కృష్ణుడిని వెంబడించి, చేతులతో గ్రుచ్చి పట్టుకొన్నాడు. అయినప్పటికీ కృష్ణుడు అతడి చేతులు లాగికొని ఇంకా 
పదడుగుల దూరం పోతూ ఉండగా, తనపాదాల బలంతో నేలను గట్టిగా తొక్కిపట్టి, భుజబలంతో కదలకుండా 
నిలబెట్టి, పెద్దగా నిట్టూర్చుతూ కృష్ణుడితో అన్నాడు. 
ఉ. కయ్యము సేయ నే నని యకల్మషబుద్ధిం బ్రతిజ్ఞ సేసి నీ 

వియ్యెడ( దప్పితేని జగ మేమను? నించుకసేపు పోరులన్‌ 

డయ్యుట దప్పె? నాపయి( గడంగిన భీష్మునిపాటు సూతు రా 

వయ్య, రథంబుమీంది కిటు లాశ్రితమానము వీటి(బుత్తురే?” 269 


ప్రతిపదార్థం: ఏను= నేను; కయ్యము= యుద్ధమును; చేయన్‌+అని= చేయనంటూ; అకల్మషబుద్దిన్‌= పాపంలేని బుద్దితో; 
ప్రతిజ్ఞన్‌+చేసి= ్రతినబూని; నీవు; ఈ+ఎడన్‌= ఈ చోటున, తప్పితి(వి)+ఏనిన్‌= ప్రతిజ్ఞ తప్పితే; జగము= లోకము; 
ఏమి+అనున్‌?= ఏమంటుంది?; పోరులన్‌= యుద్దాలలో; ఇంచుకసేపు= కొంచెంసేపు; డయ్యుట+తప్పు+ఎ?= శ్రమచెందడం కూడా 
తప్పేనా?; నాపయిన్‌= నాపైకి; కడంగిన= ఉద్యమించిన; భీష్మునిపాటు= భీష్ముడి ఆపదను; చూతు(వు)= చూస్తావు; రథంబు 
మీందికిన్‌= తేరుపైకి; రావయ్య= రమ్ము; ఇటులు= ఈ మాదిరి; ఆశ్రిత మానమున్‌= ఆ(శ్రయించినవారి అభిమానాన్ని; 
వీటిన్‌+పుత్తురు+ఏ?= (ఎవరైనా) పోగొట్టుతారా? 


తాత్సర్యం: 'ఓ కృష్ణా! నేను యుద్దంచేయను-అని నీవు శుద్దమైన బుద్ధితో, ప్రతిజ్ఞ చేశావుగదా! నీవు ఇప్పుడా ప్రతిజ్ఞను 
పాటించకపోతే (లోకం) జనం నిన్నేమంటుంది? దూషించదా? కొంచెం సేపు యుద్దాలలో బడలిక చెందడం 
తప్పవుతుందా? కాదుకదా! నా మీదికి కవిసిన ఆ భీష్ముడికి ఇప్పు డే గతిపట్టిస్తానో చూతువుగాని, రమ్ము, రథంమీదికి 
వచ్చి కూర్చొనుము. నీవంటి మహాతు శైలు ఆశ్రయించి ఉండేవారి యొక్క ఆత్మాభిమానానికి నష్టం, కష్టం కలిగిస్తారా?' 


వ. అని ప్రార్థించినం బార్జుపలుకులకుం బ్రియం బంది ముకుందుం డూరక మరలె నయ్యిరువురు నెక్కిన 
యరదంబు శిఖరద్వయసుందరం బైన శైలంబునుంబోలె. బొలిచి నిలిచినం బ్రకయకాలభైరవరవం బగు 
వారిదంబు కరణి గర్జిల్లుచుబటునారాచపటలాసారంబు నిగిడించి వారల వెగడు వటిచి యచ్చట నొండొరుల 
మెఛ్చ్లక యణిమి తణిమిన వైరుల రూపు మాపి భీష్ముండు భీషణాకారుం డై పరిశ్రాంతులయిన కృష్ణార్ణునులును, 
భీతు లగు భీమసేన ప్రముఖులును, జేయునది లేక చూచుచుండం బాంచాలబలంబుల బారిసమరునప్పడు 
బలుమానిసి చలిచీమలం గాలం జమురు చందంబు దోశచె నయ్యవసరంబున. 270 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 391 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ప్రార్ధించినన్‌= వేడుకోగా; పార్టుపలుకులకున్‌= అర్జునుడి మాటలకు; ప్రియంబు+అంది= 
ఇష్టపడి; ముకుందుండు= కృష్ణుడు; ఊణక= బదులు చెప్పకుండా; మరలెన్‌= వెనక్కి తిరిగాడు; ఆ+ఇరువురున్‌= ఆ 
కృష్ణార్ణునులిద్దరు; ఎక్కిన= ఎక్కినట్టి; అరదంబు= రథము; శిఖరద్వయ సుందరంబు+ఐన= శిఖరాల రెంటిచే అందమైన; 
శైలంబునున్‌+పోలెన్‌= పర్వతం మాదిరి; పొలిచి= ఒప్పి; నిలిచినన్‌= ఉండగా; భీష్ముండు; భీషణ+ఆకారుండు+ఐ= భయం 
కలిగించే ఆకారం కలవాడై; ప్రళయకాలభైరవరవంబు+అగు= యుగంయొక్క అంతంలోని భయంకరమైన గర్జనగల; వారిదంబు 
కరణిన్‌= మేఘంవలె; గర్జిల్లుచున్‌= గర్జన చేస్తూ; పటు= సమర్థమైన; నారాచ= బాణాలయొక్క; పటల= సమూహమనే; 
ఆసారంబున్‌= జడివానను; నిగిడించి= (క్రమ్ముకొనచేసి; వారలన్‌= ఆ కృష్ణార్ణునులను; వెగడు పటిచి= తల్లడపడచేసి; అచ్చటన్‌= 
ఆచోట; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరిని; మెచ్చక= లెక్కచేయక(లక్ష్యపెట్టక); అతీమి= ఆక్రమించి; తజిమిన= వెంబడిపడి 
పరుగుదీయించిన; వైరులన్‌= శతువులగు యోధులను; రూపుమాపి= నశింపజేసి; పరి(శ్రాంతులు+ఐన= మిక్కిలి బడలిక 
చెందినవారైన; కృష్ణశఅర్జునులునున్‌= కృష్ణుడు, అర్జునుడును; భీతులు+అగు= భయపడ్డవారైన; భీమసేన |ప్రముఖులును= 
భీముడు (ప్రధానుడుగా గలవారును; చేయునది లేక= ఏమీ చేయడానికి చేతగాక; చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; పాంచాల 
బలంబులన్‌= పాంచాల రాజు సేనలను; బారి+చమరు+అప్పుడు= హింసించే సమయంలో; బలుమానిసి= బలంగల మనుష్యుడు; 
చలిచీమలన్‌= చలిచీమలను; కాలన్‌= అరికాలితో; చమురు చందంబున్‌= రాచే విధంగా; తోణెన్‌= అనిపించింది; 
ఆ+అవసరంబునన్‌= అట్టి సమయంలో. 


తాత్సర్యం: అర్జునుడు పై విధంగా ప్రార్థించగా, కృష్ణుడు ప్రియపడి, ఏమీ మాట్లాడకుండా వెనుకకు తిరిగి వచ్చాడు. 
ఆ కృష్ణార్జునులు ఇద్దరూ ఎక్కిన తేరు రెండు శిఖరాలు కల పర్వతంలా అండగా నిలిచి ఉన్నది. భీష్ముడు 
భయంకరమైన ఆకారంతో ప్రళయకాలంలో భయంకరంగా గర్జించే మేఘం మాదిరి బొబ్బలు పెట్టుతూ, బాణ 
పరంపర లనే జడివాన కురిపించి ఆ ఇద్దరినీ తల్లడిల్లచేశాడు. అక్కడుండే వారినెవరినీ లెక్కచేయకుండా, మీదపడి 
పరుగులెత్తించాడు. శత్రువుల భటులను నశళింపజేశాడు. బాగా బడలికచెందిన కృష్ణార్ణునులు, భయపడ్డ భీమాదులు 
ఏమీ చేయలేక ఊరక చూస్తూండగా, పాంచాలరాజు సేనను అప్పుడు భీష్ముడు చంపటాన్ని చూస్తుంటే ఒక 
బలవంతుడైనవాడు అరికాలితో చీమల్ని రాచివేసే మాదిరి గోచరించింది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 

విశేషం: అలం: ఉపమ. 1.కృష్ణార్ణునులు ఇద్దరెక్కిన రథం, రెండు శిఖరాలు గల పర్వతం మాదిరి ఉన్నది - అనటంలో, రథం 
- ఉపమేయం. పర్వతం - ఉపమానం, కృష్ణార్జునులు - ఉపమేయాలు, రెండు శిఖరాలు - ఉపమానం. పోలెన్‌ - అనేమాట 
ఉపమావాచకం. ఒప్పియుండుట సాధారణ ధర్మము- ఇది పూర్ణోపమాలంకారము. 

2. భీష్ముడు - ఉపమేయం; వారిదము - ఉపమానము; కరణి అనేమాట ఉపమావాచకం. కురియడం సాధారణ ధర్మం. 
ఉపమాన ఉపమేయ - సాధారణ ధర్మ ఉపమావాచకాలు అప్పటంగా చెప్పటంచేత ఇక్కడకూడా పూర్ణోపమాలంకారమే. మేఘం 
కొండ శిఖరాలను తాకి వర్షిస్తుంది. భీష్ముడు కృష్ణార్దునులను చేరి బాణ వర్షం కురిపించాడు. 

3. భీష్ముడు - ఉపమేయం; బలుమానిసి - ఉపమానం; పాంచాల బలాలు - ఉపమేయం ; చలిచీమలు - ఉపమానం 
హింసించడం - సాధారణధర్మం. 'చందంబు' అనే మాట ఉపమావాచకం. ఇచ్చట కూడా పై వాటి వలె పూర్ణోపమాలంకారమే. 
క. తా నస్తశిఖరి మజువడ6 । బోనియపుడు పాండురాజపుత్ర విరాజ 

తేన పొడవడ(గు ననుకృప । నో నలినాప్తుండు గ్రుంకె నుర్వీనాథా! 271 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= భూమికి భర్తవైన ధృతరాష్ట్రమహారాజా!; తాన్‌= తాను(సూర్యుడు); అస్తశిఖరి= పడమటి కొండలో; 
మణు+పడన్‌= అస్తమించటానికి; పోని+అపుడు= పోకుండా ఉన్నప్పుడు; పాండురాజు= పాండురాజుయొక్క; పుత్ర= కొడుకులైన 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మరాజాదులయొక్క; విరాజత్‌= |ప్రకాశించెడి; సేన= సైన్యము; పొడవు+అడంగున్‌= రూపుచెడిపోవును; అనుకృపనో?= అనే 

దయతోనే ఏమో?; నలిన+ఆప్తుండు= తామరలకు మిత్రుడు అయిన సూర్యుడు; (క్రుంకెన్‌= అస్తమించాడు. 

తాత్సర్యం: తాను (సూర్యుడు) అస్తగిరిని చేరి మరుగుపడకపోతే ఈ పాండవ సైన్యమంతా రూపుమాసిపోతుంది. 

అనే దయతో కాబోలు - సూర్యుడు అస్తమించాడు. 

విశేషం: అలం: ఉ(త్రేక్ష. సూర్యుడు సహజంగా అస్తమించడాన్ని కవి ఈ విధంగా ఉత్రేక్షించాడు. సూర్యాస్తమయానికి, పాండవసేన 

రూపుమాసిపోవడం కారణం కాకపోయినా, దాన్ని కారణంగా చెప్పాడు. 

వ.  అట్టియెడ ధర్మతనయుం డతిఘోరం బగు సంధ్యాసమయంబునం బంకనిర్మగ్నయైన గోవునుం బోలె నున్న 
నిజసేనం జూచి యొక్కింతసేపు చింతా క్రాంతుండై యప్పటికిం దిగుటయ కర్ణంబుగా( దలంచి తగువారల 
నెల్లం దివియ నియమించి. 272 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌=ఆలాంటి సమయంలో; ధర్మతనయుండ; అతి ఘోరంబు+అగు=మిక్కి లిభయంకరమై నట్టి; 
సంధ్యాసమయంబునన్‌=సంధ్యాకాలంలో; పంక నిర్మస్ష+ఐన=బురదలోబాగాదిగబడిన; గోవునున్‌+పోలెన్‌=ఆవువలె; ఉన్న=ఉన్నట్టి; 
నిజసేనన్‌=తన యొక్క సైన్యాన్ని; చూచి; ఒక్క+ఇంతసేపు= కొంచెంకాలం, చింతా+ఆ క్రాంతుండు+ఐ= బాధచేత ఆ క్రమింపబడినవాడై; 
అప్పటికిన్‌=ఆసమయానికి; తిగుట+అ=వెనక్కు తగ్గటమే; కర్ణంబు+కాన్‌=చేయతగ్గపనిగా; తలంచి; తగువారలన్‌=తగినవారిని; 
ఎల్లన్‌=అందరిని; తివియన్‌=వెనుదిరుగుటకు; నియమించి= ఆజ్ఞాపించి; 

తాత్పర్యం: అప్పుడు మిక్కిలి దారుణమైన సంధ్యాసమయంలో బురదలో బాగా దిగబడ్డ ఆవు మాదిరి తనసైన్యం 
చాలా సంకటపడుతూండగా ధర్మరాజు చూచి, కొంచెంసేపు, బాధపడి, యుద్దం నుండి తన బలాన్ని 
చాలిం(ఉపసంహరిం)ప చేయటమే ఆసమయానికి తగినపని అని అనుకొని, సైన్యాన్ని వెనుదిరగటానికి ఆజ్ఞాపించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. గాంగేయుచేత నెంతయు । భంగపడితి మనుచు వగచు పార్ణాదులు ద 
న్నుం గొలిచి చనంగ విడిదల । కుం గడువిన్ననయిపోయె. గురువంశనిధీ! 273 


ప్రతిపదార్థం: కురువంశనిధీ= కురుకులానికిగనియైన ధృతరా[ష్టమహారాజా!; గాంగేయుచేతన్‌= భీష్ముడిచేత; ఎంతయున్‌= 
ఎంతో అధికంగా; భంగము+పడితిమి+అనుచున్‌= అవమానపడ్డామని అనుకుంటూ; వగచు=దుఃఖపడుతున్న; పార్థ+ఆదులున్‌= 
అర్జునుడు మున్నగు పాండవులు; తన్నున్‌= తన(ధర్మరాజు)ను; కొలిచి= సేవించి(అనుసరించి); చనంగన్‌= నడువగా; 
విడిదలకున్‌= తమ నివాసస్థానాలకు; కడున్‌= మిక్కిలి; విన్నన+అయి= వెలవెలబారినవాడై; పోయెన్‌= (ధర్మరాజు) వెళ్ళాడు. 


తాత్పర్యం: అర్జును డాదిగా గల మహామహులందరు భీష్ముడిచేత, చాలా అవమానపడ్డామని దుఃఖపడుతూ, 
తన్ను (ధర్మరాజును) అనుసరించిరాగా, ముఖం చిన్నబుచ్చుకొని ధర్మరాజు తన నివాసానికి చేరుకొన్నాడు. 


వ. ఇట్లు పాండవ వ్యూహంబు లోహటించి పోయినం దారును దమబలంబుల( దివియ నియమించి.274 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవవ్యూహంబులు= పాండవుల సేనలు; ఓహటించి= వెనుకకు తిరిగి; పోయినన్‌= 
పోగా; తారునున్‌= తాము(కౌరవులు)న్నూ; తమ బలంబులన్‌= తమయొక్క సేనలను; తివియన్‌= యుద్దం నిలపడానికి; 
నియమించి= ఆజ్ఞచేసి. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 393 


తాత్సర్యం: పై విధంగా పాండవసేనలు వెనుకకు మరలి వెళ్ళాయి. అప్తుడు కొరవులుకూడా తమ బలాలకు 
యుద్ధం చాలించండి అని ఉత్తరువు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. ఎలమి నమస్మరించుచు నహీనపరాక్రమభంగు లేర్వడం 

బలికి యుదాత్తవాక్యములC బ్రస్తుతి సేయుచు భీష్కు నందటున్‌ 

బలసి భవత్తనూజులు మనంబులు నిండి ముదంబు మోములన్‌ 

వెలి విరియంగ నేంగిరి నవీనవిభూతి నివాసభూమికిన్‌. 275 
ప్రతిపదార్థం: భవత్‌+తనూజులు= నీ (ధృతరాష్ట్రుని) యొక్క కుమారులు; అందణున్‌= యావన్మంది; భీష్మున్‌= భీష్ముని; 
బలసి= చుట్టుకొని; ఎలమిన్‌= సంతోషంతో; నమస్కరించుచున్‌= దండాలు పెట్టుతూ; అహీన= తక్కువకాని; పరా(క్రమ= భీష్ముని 
పరాక్రమముయొక్క; భంగులు= విధాలు; ఏర్పడన్‌= తేటతెల్లంగా; పలికి= చెప్పి; ఉదాత్తవాక్యములన్‌= గొప్ప గొప్ప మాటలతో; 
ప్రస్తుతి+చేయుచున్‌= పొగడుతూ; ముదంబు= సంతోషము; మనంబులు నిండి= మనస్సులందు నిండిపోయి; మోములన్‌ = 
ముఖాలయందు; వెలివిరియంగన్‌= ఉబ్బుచుండగా; నవీన= (క్రొత్తదైన; విభూతిన్‌= ఐశ్చర్యంతో; నివాసభూమికిన్‌= తాము 
ఉండేచోటుకు; ఏంగిరి= వెళ్ళిపోయారు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారులందరూ భీష్ముడిని చుట్టి నిలిచి, దండాలు పెడుతూ, ఆయన 
యొక్క గొప్ప పరాక్రమాల పోకడలను ఎత్తి చెప్పుతూ, అర్ధ్థయుక్తమైన పదజాలంతో అతడిని పొగడుతూ, తమ 
మనస్సులలోని ఆనందం ముఖాలలో తాండవిస్తూ ఉండగా తమ తమ నివాసభవనాలకు వెళ్ళిపోయారు. 


వ. ఇట్లు ధర్మతనయుండు దొమ్మిదవ నా6టి బవరంబున బెండువడి యా నిశాసమయంబునందు రహస్య 
ప్రకారంబున. 276 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరిగా; ధర్మతనయుండు= ధర్మరాజు; తొమ్మిదవనాటి= తొమ్మిదో దినం యొక్క; బవరంబునన్‌= 

యుద్దమందు; బెండు+పడి= బలహీనపడి; ఆ+నిశా సమయంబునందున్‌= ఆనాటి రాత్రి కాలంలో; రహస్యప్రకారంబునన్‌= 

రహస్యమైన రీతిలో. 

తాత్సర్యం: తొమ్మిదవనాటి యుద్దంలో ధర్మరాజు చాలా బలహీనపడ్డాడు. ఆనాటి రాత్రి ఆతడు రహస్యంగా 

(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. మనమున విషాద మడరంగ । ననుజులC గూర్షికొని దానవాంతకుసదనం 
బునకుం జని యి ట్లను నా । తనితో నాత్మీయకార్యదశ దెలియుటకున్‌. 277 


ప్రతిపదార్థం: మనమునన్‌= మనస్సులో; విషాదము= దుఃఖము; అడరంగన్‌= అధికంకాగా; అనుజులన్‌= తమ్ముళ్ళను; కూర్చికొని= 
వెంటబెట్టుకొని; దానవ+అంతకు సదనంబునకున్‌= రాక్షసులను చంపిన కృష్ణుడి భవనానికి; చని= వెళ్ళి; ఆత్మీయ కార్యదశన్‌= 
తనదైన చేయతగ్గ పని యొక్క స్థితిని; తెలియుటకున్‌= తెలుసుకోవడానికి; ఆతనితోన్‌= ఆ కృష్ణుడితో; ఇట్టు+అనున్‌. 
తాత్సర్యం: ధర్మరాజుకి మనస్సులో దుఃఖం పెచ్చురేగింది. తన తమ్ముళ్ళను వెంటతీసికొని శ్రీకృష్ణుడి భవనానికి 
వెళ్ళాడు. తను ఇకముందు చేయదగ్గ పనిని తెలిసికోవటానికి ఆయనతో ఇట్లా అన్నాడు: 
క, _“కార్షిచ్చు గవిసి మృగతతి । నేర్చుకరణి నేండు భీష్ముం దేచిన కడిమిం 

బేర్షి మనసేన( బొదివె శ। రార్గుల నవ్వీరు గన్నులారం గంటే? 278 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భీష్ముడు; నేడు= ఈనాడు; ఏచినకడిమిన్‌= అతిశయించిన పరాక్రమంతో, పేర్చి= అతిశయించి; మనసేనన్‌= 
మన పాండవుల యొక్క సైన్యాన్ని; కారు+చిచ్చు= అడవిలో పుట్టే అగ్ని; కవిసి; మృగతతిన్‌= జంతు సముదాయాన్ని; ఏర్చు 
కరణిన్‌= కాల్చే మాదిరిగా; శర+అర్భులన్‌= బాణాలనే అగ్ని జ్యాలలతో; పొదివెన్‌= కప్పివే శాడు; ఆ+వీరున్‌= ఆ వీరుడిని; 
కన్నులారన్‌= నీ కండ్లతో చక్కగా; కంటే?= చూచావా? 


తాత్సర్యం: ‘భీష్ముడు ఈ దినం యుద్దంలో బాగా విజృంభించిన పరాక్రమంతో మన సేనను వరుసపెట్టి, దావాగ్ని 
అరణ్యంలోని జంతుజాలాన్ని భస్మంచేసే విధంగా బాణాన్నిజ్యాలలతో కప్పివేశాడు. ఓ కృష్ణా! నీవు ప్రత్యక్షంగా 
కన్నులారా ఆ వీరుడిని చూచావుగదా! 
నిశేషం : అలం: ఉపమ. 'భీషు డు మనసేనన్‌'... పొదువుట - ఉపమేయవాక్యం. “కార్చిచ్చు మృగతితిన్‌...” ఏర్చుట - ఉపమానవాక్యం; 
ఏర్చుట, పొదువుట - సాధారణ ధర్మం; కరణి - ఉపమావాచకం. శరార్చులు అనే చోట రూపకం. శరములనెడి అర్చులు. 
మ. మనవా రెవ్వరు నోర్వ రాతనికి దుర్మానంబునం జేసి యే 

మును గార్యస్థితి( గాన నైతి విను నిర్మూలంబుగా. బోర జ 

చ్చిన సామ్రాజ్యము గొన్న యట్లగునె? నిశ్చింతంబునం గాననం 

బునకుం బోయెద( దమ్ములం గొని తపఃపూజ్యండ నై యుండెదన్‌. 279 


ప్రతిపదార్థం: ఆతనికిన్‌= ఆ భీష్ముడికి; మనవారు= పాండవపక్షంలోనివారు; ఎవ్వరున్‌= ఎవరుగాని; ఓర్వరు= ఎదురు 
నిలబడలేరు; ఏన్‌= నేను; మును= ముందు; దుర్‌+మానంబునన్‌+చేసి= దురహంకారంతో; కార్యస్థితిన్‌= కాగల కార్యం యొక్క 
నిజస్థితిని; కానన్‌+ఐతిన్‌= తెలియలేకపోయాను; విను= ఓ కృష్ణా!, ఆలకించు; పోరన్‌= యుద్దంలో; నిర్‌+మూలంబు+కాన్‌= 
మొదలంట; చచ్చినన్‌= బందుగులు చనిపోగా; సామ్రాజ్యమున్‌= సకల భూమికి రాజగుట(చక్రవర్తిత్వము); కొన్న+ అట్లు! అగునె?= 
తీసికొన్నట్లగునా?; నిస్‌+చింతంబునన్‌= చింతలేనట్టుగా; తమ్ములన్‌= నా తమ్ముళ్ళను - భీమాదులను; కొని= తీసికొని; 
కాననంబునకున్‌= అరణ్యానికి; పోయెదన్‌= వెళ్ళుతాను; తపః+పూజ్యుండన్‌+ఐ= తపస్సుచేత పూజింపతగ్గవాడనై; ఉండెదన్‌= 
ఉంటాను. 

తాత్సర్యం: ఓ కృష్ణా! మన పాండవులసేనలో ఏ ఒకడూ కూడా భీష్ముడు ఢీకొంటే ఎదుట నిలబడగలవాడు లేడు. 
యుద్దానికి దిగేముందే, వ్యర్థమైన అహంకారంతో భీష్ముడి తాకిడికి తట్టుకోలేమనే సంగతిని నేను ఊహించలేకపోయాను. 
యుద్దంలో బంధుజనం, జనం అసలు లేకుండా చావగా వచ్చిన సామ్రాజ్యం ఎందుకు? జనంలేని సామ్రాజ్యాన్ని 
తీసుకోవటం, ఒక రాచరికమౌతుందా? కనుక జనం లేని సామ్రాజ్యం నాకు అక్కరలేదు. నేను నిశ్చింతగా నా 
తమ్ముళ్ళను వెంటబెట్టుకొని అరణ్యానికి వెళ్ళుతాను. అక్కడ తపస్సు చేసికొంటూ, పూజార్హుడుగా ఉండిపోతాను. 
ఇక్కడ ఈ యుద్ధంవల్ల నాకు నింద కలుగుతుంది. 


క _ మున్నును నేగారణముగ । నన్నియిడుమ లనుభవించి రనుజులు వీరిం 
గన్నారం జూతుం గాని జ। గన్నుత! భీష్మునకుం గోలుగా నీ6 జాలన్‌. 280 


ప్రతిపదార్థం: జగత్‌+నుత!= లోకంచేత కీర్తింపబడే ఓ కృష్ణా!; మున్నునున్‌= మునుపు; ఏన్‌+కారణముగన్‌= నేను కారణంకాగా; 
అనుజులు= నా తమ్ములు; అన్ని+ఇడుమలు= అన్ని కష్టాలను; అనుభవించిరి= అనుభవించారు; వీరిన్‌= అట్టి ఈ నా తమ్ముళ్ళను; 
కన్నారన్‌= కనులపండువుగా; చూతున్‌+కాని= చూస్తానుగాని; భీష్మునకున్‌= భీష్ముడికి; కోలు+కాన్‌= దోపిడి అయ్యేటట్టుగా; 
-ఈన్‌+చాలన్‌= ఈయలేను. 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 395 


తాత్పర్యం: ఓ కృష్ణా! జూదమాడిన నావల్ల నా తమ్ముళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు. అట్టివారిని కన్నులార 
చూచి, సంతోషించుతానుగాని భీష్ముడికి దోపిడిగా ఒప్పుగించలేను. 


వ. నీకుమా దెస ననుగ్రహంబు గలదేని కయ్యంబు దక్కి ధర్మ విరోధంబు గాకుండునట్టి యొక్క తెరువు సెప్పు" 
మని సకరుణంబుగా( బలికిన విని శౌరి సాంత్వనవచనంబుల ననునయించి యతని కి ట్లనియె. 281 


ప్రతిపదార్థం: నీకున్‌= (కృష్ణుడవగు) నీకు; మాదెసన్‌= మాయందు; అను[గ్రహంబు= దయ; కలదు+ఏనిన్‌= ఉన్నట్లయితే; 
కయ్యంబు= యుద్దాన్ని; తక్కి= వదలిపెట్టి; ధర్మవిరోధంబు= ధర్మానికి విరోధము; కాక+ఉండు+అట్టి= కాకుండా ఉండేటువంటి; 
ఒక్క తెరువు= ఒక మార్గాన్ని; చెప్పుము+ అని= సెలవీయవలెనని; సకరుణంబు+కాన్‌= దయతో కూడునట్టుగా; పలికినన్‌= 
చెప్పగా; విని; శౌరి= కృష్ణుడు; సాంత్వనవచనంబులన్‌= ఊరడింపు మాటలతో; అనునయించి= బుజ్జగించి; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుకు; ఇట్టు+అనియె. 


తాత్సర్యం: ఓ కృష్ణా! నీకు మా పట్ట దయ ఉంటే, యుద్దాన్ని తప్పనిచ్చి, ధర్మానికి విరోధం లేకుండా ఉండే 
ఏదో ఒక ఉపాయాన్ని (మార్గం) చెప్పు" అని చాలా జాలిగా ధర్మరాజన్నాడు. కృష్ణు డితడి మాటలు విని, అతన్ని 
ఊరడింపు మాటలతో బుజ్జగించి, ఈ విధంగా అన్నాడు. 


క _ ' సత్యప్రతిజ్ఞుండవు నీ । వత్యద్దుత బాహువీర్యు లనుజన్ములు దౌ 
ర్లత్యము గల్లునె? నీకు న । మాత్యుండ నై యేను రాజ్యమహిమ నొనర్తున్‌. 282 


గ 
ప్రతిపదార్థం: నీవు; సత్యప్రతిజ్ఞుండవు= సత్యమైన (ప్రతిజ్ఞ కలవాడివి; అనుజన్ములు= నీ తోబుట్టువులు; అతి+అద్భుత బాహు 
వీర్యులు= చాలా గొప్ప భుజబలం గలవారు; నీకున్‌= నీకు; దౌర్గత్యము= దుర్గతి (హీనత్వము); కల్లునె?= ఏర్పడునా?; ఏర్పడదనుట; 
ఏను= నేను (శ్రీకృష్ణుడు); అమాత్యు(డన్‌+ఐ= మంత్రిగా ఉండి; రాజ్యమహిమన్‌= నీ రాజ్యానికి ఐశ్వర్యాన్ని; ఒనర్తున్‌= 
కలిగించుతాను. 

తాత్సర్యం: ధర్మరాజా! నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడివి, అంటే నీవు ప్రతిజ్ఞ చేశావంటే దాన్ని తప్పక నెరవేర్చేవాడివి. 
ఇక నీ తమ్ముళ్ళూ ఆశ్చర్యం కలిగించే బాహుబలంగలవారు. అటువంటి నికు (దుఃస్టితి) హీనదశ కలుగనేరదు. 
పైగా నేను మంత్రిగా ఉండి నీ రాజ్యానికి ఐశ్వర్యాన్ని సమకూరుస్తాను. 


క, వగవంగ నేటికిం బార్జుండు । దెగువకు( జొరకున్న భీష్ముం దెగం జూచి వెసం 

బగ యడంగించెద నన్నున్‌ | మగిడింపక చూచుచుండు మనుజాధీశా! 283 
ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= ఓ ప్రభూ ధర్మరాజా!; వగవంగన్‌+ఏటికిన్‌= దుఃఖించడం ఎందుకు?; పార్టుడు= అర్జునుడు; 
తెగువకున్‌= సాహసానికి; చొరక+ఉన్నన్‌= దిగకుండా ఉంటే; భీష్మున్‌= భీష్ముడిని; తెగన్‌+చూచి= చంపి; వెసన్‌= వెంటనే; 
పగ= విరోధాన్ని; అడగించెదన్‌= పోగొడతాను; నన్నున్‌= కృష్ణుడగునన్ను; మగిడింపక= మరల్పకుండా; చూచుచుండుము. 
తాత్సర్యం: ధర్మజా ! దుఃఖ పడటమెందుకు? అర్జునుడు భీష్ముడిని చంపడానికి తెగించకపోతే నేనే భీష్ముడిని 
చంపి పగను పోగొడతాను. అర్జునుడు నన్ను వెనుకకు మరల్చకుండా చూడు. 


తే. సఖుడు సంబంధి శిష్యుండు సవ్యసాచి । నాకు, నతనికి నై యేను నరవరేణ్య! 
కూర్మిమై నిత్తు( గండలు గోసి యైన । నరయ నాతండు నాయెడ నట్టివాండ. 284 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ మానవశ్రేష్టుడా!; సవ్యసాచి= అర్జునుడు; నాకున్‌; సఖుండు= చెలికాడు; సంబంధి= చుట్టం; 
శిష్యుండు; ఏను= నేను; అతనికిన్‌+ఐ= ఆతడికొరకై; కూర్మిమైన్‌= (ప్రేమతో; కండలుకోసి+ఐనన్‌= నా శరీరంలోని కండలు 
కోసి అయినా; ఇత్తున్‌; అరయన్‌= చూడగా; ఆతండున్‌= ఆ అర్జునుడుకూడా; నా+ఎడన్‌= నా విషయంలో; అట్టివాండు+అ= 
అట్టివాడే. 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! నాకు అర్జునుడు - స్నేహితుడు, సంబంధి (మా సోదరి సుభద్రకు భర్త) అంతేకాదు. 
నాకు శిష్యుడు కూడా. అతని మేలు కోసం సంతోషంతో నా శరీరంలోని కండలైనా కోసి ఇస్తాను. ఆలోచించి 
చూడగా అర్జునుడు కూడా నాపట్ల అంత(పేమకలవాడే. మా ఇద్దరి కలయిక అంత దృఢమైనది. 


వ. ఉపపష్తావ్యంబున నతండు సంజయుతో నాడినబలుమాటలకు, నులూకుండు వచ్చినప్ప డతని పలుకులం 
బుట్టిన బెట్టిదంపు(దనంబునకుం దగినయంత నాకుం జేయవలయు నేను నీ రెండెడలం బెక్కులు వలికినవాండ 
మా కిరువురకు నొండొరువుల పలుకులు పరిపాలించుట సమయంబయి యుండు ననిన 
వసుదేవనందనునకు ధర్మనందనుం డి ట్లనియె. 285 


ప్రతిపదార్థం: ఉపప్పావ్యంబునన్‌; ఇతండు= అర్జునుడు; సంజయుతోన్‌; ఆడిన= పలికిన; బలుమాటలకున్‌= పెద్దమాటలకు; 
ఉలూకుండు; వచ్చి న+అప్పుడు= వచ్చిన సమయంలో; అతని పలుకులన్‌= అతడి మాటలవల్ల; పుట్టిన= కలిగిన; బెట్టిదము+తనంబునకున్‌= 
క్రూరత్వానికి; తగిన+అంత; నాకున్‌+చేయవలయున్‌= నేను చేయవలసివుంది; ఏనున్‌= నేను(కృష్ణుడు)కూడా; ఈ రెండు+ఎడలన్‌= 
ఈ రెండు చోట్ల; పెక్కులు= చాలా చాలా; పలికినవాండన్‌= మాట్లాడాను; ఒండు+ఒరుల; ఒకరొకరియొక్క; పలుకులు= మాటలు; 
పరిపాలించుట= నెరవేర్చుట; మాకున్‌+ఇరువురకున్‌= మా ఇద్దరికి; సమయంబు+అయి+ఉండున్‌= ఒడంబడికగా ఉన్నది; అనినన్‌; 
ధర్మనందనుండు; వసుదేవనందనునకున్‌= వసుదేవుడి కొడుకు - కృష్ణుడికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఉపప్పావ్యంలో అర్జునుడు సంజయుడితో అన్న మాటలకు, ఉలూకుడు వచ్చిన సమయంలో అతడి 
మాటల వల్ల ఏర్పడ్డ (క్రూరత్వానికి తగినట్లుగా నేను కూడా చేయవలసి ఉన్నది. ఈ రెండు సందర్భాలలో నేను 
షి య 0 

కూడా హెచ్చులు పలికాను. మా ఇద్దరిలో, ఒకరి మాటలను మరొకరు నెరవేర్చడమనేది మా ఇద్దరి ప్రతిజ్ఞ అనగా 
విని, ధర్మరాజు కృష్ణుడితో ఇట్టా అన్నాడు. 
విశేషం: ఉలూకుడు: ఇతడు భారత యోధుడు. శకుని యొక్క కొడుకు. “ఆహూయోపహ్వారే రాజన్నులూక మిదమటబ్రవీత్‌ । 
ఉలూక గచ్చకౌరన్య పాండవాన్‌ సహసోనుకాన్‌” ॥ (మహాభారతం) 
క “కయ్యము సేయక తగు సా। హాయ్యము సేయంగలవాండ నని పలికితి ని 

న్ని య్యెడ నేం బొంకింతునె? । దయ్యము నా కేల యిట్టి దైన్యము దెచ్చెన్‌? 286 
ప్రతిపదార్థం: కయ్యము= యుద్దం; చేయక; తగు= తగినట్టి; సాహాయ్యమున్‌= సహాయాన్ని; చేయన్‌+కలవా(డన్‌+అని= చేస్తానని; 
పలికితి(వి)= చెప్పావు; నిన్నున్‌= అట్టా చెప్పినట్టి నిన్నున్‌; ఈ+ఎడన్‌= ఈ పట్టులో; ఏన్‌= నేను (ధర్మరాజు); బొంకింతున్‌+ఎ?= 
అబద్దమాడించగలనా?; దయ్యము= విధి; నాకున్‌= ధర్మరాజగు నాకు; ఇట్టి దైన్యమున్‌= ఈలాంటి హీనస్థితిని; ఏల తెచ్చెన్‌?= 
ఎందుకు తెచ్చిపెట్టింది? 
తాత్సర్యం: 'ఓ కృష్ణా! నీవు యుద్దం చేయకుండా ఉండి, తగు సహాయంచేస్తానని అన్నావుకదా! ఈ కష్ట్టమయంలో 
నిన్ను అబద్దాలాడే వాడినిగా నేనెట్లా చేయను? నీవు యుద్దం చేస్తే నా కోసం నీవు అబద్దాలాడే వాడవవుతావు 
కదా! దైవం నాకు ఇంతగా సంకటమైన స్థితిని తెచ్చిపెట్టింది కదా! 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 397 


వ. నాకు దేవవ్రతునకు నొక్క సమయంబు గల దమ్మహాత్ముండు కౌరవులకు నయి కయ్యంబు సేయుటకును, 
నాకు హితం బగు కార్యంబు బుద్దిం దలకొనుటకుం బూనినవా( డతండు రాజ్యం బొసంగు నని పలికి 
సఖేదంబుగా ని ట్లనియె. 287 


ప్రతిపదార్థం: నాకున్‌= ధర్మరాజైన నాకు; దేవవ్రతునకున్‌= భీష్ముడికిని; ఒక్క సమయంబు+కలదు= ఒక ఒడంబడిక ఉన్నది; 
ఆ+మహాత్ముండు; కౌరవులకున్‌+అయి= కౌరవులకొరకు; కయ్యంబున్‌= యుద్దాన్ని; చేయుటకును= చేయడానికి; నాకున్‌; 
హితంబు+అగు= మంచిదైనట్టి; కార్యంబు= పనిని; బుద్దిన్‌=బుద్దియందు; తలకొనుటకున్‌= కలిగియుండుటకు; పూనినవాండు= 
పూనుకొన్నవాడు; అతండు= ఆ భీష్ముడు; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; ఒసంగున్‌= ఇచ్చును; అని; పలికి; సఖేదంబు+గాన్‌= దుఃఖంతో 
కూడుకొన్నవాడై; ఇట్టు+అనియెన్‌= ఇలాగన్నాడు. 

తాత్సర్యం: నాకున్నూ, భీషు ్మడికీ ఒక ఒడంబడిక ఉన్నది. అదేమంటే, అతడు కౌరవుల పక్షంలో ఉండి యుద్దం 
చేస్తాడు. నాకు మంచి కలిగించే ఆలోచన కలిగియుంటాడు. కాబట్టి రాజ్యం నాకు దక్కే ఉపాయం చెప్పుతాడు.” 
అని ధర్మరాజు అని, దుఃఖంతో మరలా ఇట్లా అన్నాడు: 


విశేషం : దేవవ్రతుడు - దేవుని యొక్క (వ్రతంవంటి (వ్రతం గలవాడు. అనగా స్థిరమైన (ప్రతిజ్ఞ కలవాడు. “చిత్రాంగదం తతో 
రాజ్యే స్థాపయామాస వీర్యవాన్‌ । స్వయం న కృతవాన్‌ రాజ్యం తస్మాద్దేవవ్రతో౭భవత్‌ ॥ దేవీ భాగవతే (1 - 20 - 16) 
ఆ. ‘అకట! తండ్రి సచ్చినంతనుండియు మమ్ము । నరసి ప్రోచినట్టి యను6గు6 దాత. 

జంప మది దలంచుతెంపు సూచితె? రాజ । ధర్మ మింత క్రూరకర్మమగునె? 288 


ప్రతిసదార్జం: అకట!= అయ్యో!; తండ్రి= తండ్రిమైన పాండురాజు; చచ్చిన+అంతన్‌+ఉండియున్‌= చచ్చిపోయింది మొదలు; 
మమ్మున్‌= పాండురాజు కొడుకులమైన మమ్ములను; అరసి= విచారించి, (చూచి); (ప్రోచిన; అట్టి= కాపాడినట్టి; అనుంగు= 
ప్రియమైన; తాతన్‌= తాతగారిని; చంపన్‌= చంపటానికి; మదిన్‌= మనస్సులో; తలంచుతెంపు= తలచే తెగువ; చూచితే?= 
(ఓకృష్ణా!); చూచావా?; రాజధర్మము= క్షత్రియులయొక్క ధర్మం; ఇంత= ఇంతగా; (క్రూరకర్మము= భయంకరమైన పని; 
అగునె?= అగునా? 

తాత్సర్యం: అయ్యయ్యో! తండ్రి చనిపోయింది మొదలు మమ్ములను ఎంతో గారాబంగా చూచుకొంటూ 
వచ్చినవాడు, మాకు చాలా పియమైనవాడు, అయిన తాతగారినే చంపాలనే తలంపు మనస్సులో పుట్టడం - చూశావా? 
రాజధర్మం ఇంత ఘోరమైనదా? 

వ. అనవుడు. 289 
ప్రతిపదార్థం: అనవుడు(న్‌)= అని చెప్పగానే. 

తాత్సర్యం: ధర్మరాజు ఈ విధంగా కృష్ణుడితో చెప్పగానే (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. విని మురాంతకు€ డితండు శాంతనవుకడకు । నరుగం జూచినవా డని యాత్మ నెలింగి 
క్రమ్మటింగ 'నేతెంచెదు గాక! యనిన | యన్నదీసూనుతొంటి వాక్యములు దలంచి. 290 


ప్రతిపదార్థం: ముర+అంతకుండు= మురుడనే రాక్షసుడిని చంపిన శ్రీకృష్ణుడు; విని= ధర్మరాజు మాటలు ఆలకించి; ఇతండు= 
ఈ ధర్మరాజు; శాంతనవు కడకున్‌= భీష్ముడి దగ్గరికి; అరుగన్‌= వెళ్ళడానికి; చూచినవాండు+అని= యత్నిస్తున్నాడని; ఆత్మన్‌= 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సులో; ఎటింగి= తెలుసుకొని; క్రమ్మణంగన్‌= మరల తిరిగివచ్చుటకు; ఏతెంచెదుగాక!= వచ్చెదవులెమ్ము!; అనినన్‌= అంటూ; 
ఆ+నదీసూను= ఆ భీష్ముడియొక్క; తొంటి వాక్యములు= మొదట అన్న మాటల్ని; తలంచి= జ్ఞప్తికి తెచ్చికొని. 


తాత్సర్యం: కృష్ణుడు ధర్మరాజన్న మాటలు విన్నాడు. ఇతడు భీష్ముడి దగ్గరకు పోవాలని ఉన్నాడని మనస్సులో 
(గ్రహించాడు. తరువాత వచ్చెదవుగాక అని భీష్ముడు యుద్ద ప్రారంభానికి ముందు ధర్మజునితో అనిన వాక్యాలు 
జ్ఞప్తికి తెచ్చుకొని (తరువాతి పద్యంతో అన్వయం) 


వ. అజాతశత్రున కిట్లనియె. 291 
ప్రతిపదార్థం: అజాత శృత్రునకున్‌ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ చెప్పబోయే విధంగా అన్నాడు. 
విశేషం: అజాతశత్రుడు(వు) - పుట్టని శత్రువులు కలవాడు - ధర్మరాజు (ఇతడికి శత్రువులే లేరన్నమాట.) 
ధర్మరాజు రహస్యప్రకారంబున భీష్మునియొద్దకు. బోవుట (సం. 6-103-50) 


©. నీ తలంపు లెస్స నీవు మున్ననినట్ల । కాక భీష్ము( డలుక గదిరిపోరం 

జక్క జూచెనేని శత్రువుల్‌ వొలియరె? । యిప్పుడతని పాలికే(గు మధిప! 292 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నీ తలంపు= నీ యొక్క ఆలోచన; లెస్స= మంచిది; నీవు= ధర్మరాజు; మున్ను= ముందు; 
అనిన+అట్టు+అ+కాక= నీవు అన్నట్లే; భీష్ముడు = భీష్మాచార్యుడు; అలుక= కోపం; కదిరి= విజృంభించి; పోరన్‌= యుద్దంలో; 
చక్కన్‌+చూచెన్‌+ఏని= చంపదలచుకుంటే; శత్రువుల్‌= విరోధులు; పొలియరె?= చావరా?; ఇప్పుడు; అతని పాలికిన్‌= ఆ భీష్ముడి 
దగ్గరకు; ఏంగుము= పొమ్ము. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! భీష్ముడి వద్దకు వెళ్ళాలనే నీ ఆలోచన చాలామంచిది. భీష్ముడు కౌరవుల వైపు ఉండి, 
యుద్దం చేస్తాడని, మనస్సులో మీ హితాన్ని కోరుతూ మంచి కలిగించడానికి పూనుకొని ఉంటాడని, అతడు నీకు 
రాజ్యం చెందేట్టు చేస్తాడని - అన్నావు కదా! అట్టా కాకపోతే, అతడనుకుంటే శత్రులనందరినీ చంపివేయగలడు. 
కాబట్టి నీవు ఇప్పుడు అతనివద్దకు వెళ్ళటం చాలా మంచిది. 


సీ. నీవు దన్నడిగిన నిజవధోపాయం బవశ్యంబు. జెప్పు దేవవ్రతుండు 
మనము రహస్యవర్తనమున నందటిమును జని య మ్మహాత్మునకు భక్తి 
నెరంగి తెల్లంబుగ హితకార్యగతి వినయంబుమై( బ్రార్దించి యడిగి యతని 
సదయమంత్రోపదేశంబున నెగడుద' మని యిట్లు హరి నిశ్చయంబు సేయ 


ఆ. నయ్యజాతశత్రు( డనుజులు నతండును । దాను సౌమ్యవేషధరణమొప్ప 

నతినిగూఢ వృత్తి నాపగాసుతుమంది । రమున కరిగి సముచితముగ జొచ్చి. 293 
ప్రతిపదార్థం: నీవు= ధర్మరాజైనట్టి నీవు; తన్నున్‌= ఆ భీష్ముడిని; అడిగిన(న్‌)= అడిగితే; దేవవ్రతుండు= భీష్ముడు; 
నిజవధ+ఉపాయంబున్‌= తన మరణానికి ఉపాయాన్ని; అవశ్యంబున్‌= తప్పకుండా; చెప్పున్‌= చెప్తాడు; మనము; మనమందరం; 
రహస్య వర్తనమునన్‌= చాటుగా; చని= అతడివద్దకుపోయి; ఆ+మహాత్మునకున్‌= ఆ మహానుభావుడికి; భక్తిన్‌= భక్తితో; ఎరంగి= 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 399 


నమస్కరించి; తెల్లంబుగన్‌= స్పష్టంగా; హితకార్యగతిన్‌= మేలు గల్లించు కార్యవిధానమును; వినయంబుమైన్‌= వినయంతో; 
(ప్రార్ధించి; అడిగి; అతని= ఆ భీష్ముడియొక్క; సదయమం(త్ర+ఉపదేశంబునన్‌= దయతో కూడిన రహస్యమైన హితవచనంతో; 
నెగడుదము+అని= వృద్ది పొందుదామని; ఇట్లు; నిశ్చయంబు= నిర్ణయాన్ని; చేయన్‌= చేయగా; అత(డునున్‌; ఆ+అజాతశత్రుండున్‌= 
ఆ ధర్మరాజు; అనుజులున్‌= తమ్ములు; తాను= కృష్ణుడు; సౌమ్యవేషధరణము= సాధారణమైన వ(స్తాదులు ధరించుట; ఒప్పన్‌= 
తగియుండగా; అతి నిగూఢమైన వృత్తిన్‌= అతి రహస్యమైన రీతిలో; ఆపగాసుతుమందిరమునకున్‌= భీష్ముడి భవనానికి; అరిగి= 
వెళ్ళి; సమ్‌+ఉచితముగన్‌= చక్కగా, తగిన రీతిగా; చొచ్చి= లోనికి వెళ్ళి. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నీవు ఆ భీషు డిని తన వధకు ఉపాయమేమిటో అడిగితే అతడు నీకు తప్పకుండా చెప్పుతాడు. 
మన మందరం కలిసి, ఎవ్వరికి తెలియకుండా ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆ మహాత్ముడికి భక్తితో దండాలు పెట్టాలి. 
మనకు మేలు కలిగే కార్యవిధానాన్ని బాగా మనకు తెలియజెప్పవలెనని ఆయనను వేడికొని అడగాలి. అప్పు డతడు 
దయగలవాడై, మనకు మేలు కలిగించే ఉపాయాన్ని చెప్పగలడు. ఆయన ఉపదేశంతో పెంపొందెదము” అని కృష్ణుడు 
నిశ్చయించగా, ధర్మరాజు, అతడి తమ్ములు, తాను (కృష్ణుడు) ఆర్భాటం లేకుండా, సాధారణమైన వస్త్రాలు, అలంకారాలు 
ధరించి, ఎవరికంటా పడకుండా రహస్యంగా భీష్ముడి భవనానికి వెళ్ళి, తగిన రీతిగా వినయంగా లోపలికి ప్రవేశించారు. 


వ. అతనిం గాంచి యధికభక్తిం బ్రస్త్రవనపూర్వకంబుగా. దత్వాదంబులకుం బ్రణమిల్లిన నతం డత్యాదరంబున. 
బేరుపేర వారలందటిసేమంబు లడిగి యి ట్లనియె. 294 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ భీష్ముడిని; కాంచి= చూచి; అధికభక్తిన్‌= మిక్కుటమగు భక్తితో; ప్రస్తవన పూర్వకంబుగాన్‌= పొగడ్త 
ముందు కలుగునట్టుగా; తద్‌+పాదంబులకున్‌= ఆయన పాదాలకు; (ప్రణమిల్లినన్‌= నమస్కారం చేయగా; అతండు= ఆ భీష్ముడు; 
అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరణతో; పేరు+పేరన్‌= పేరుపేరునా; వారల+అందణ= వారందరియొక్క; సేమంబులు= 
క్షేమాలను; అడిగి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: కృష్ణుడూ, పాండవులూ ఆ భీష్ముడిని చూచి చాలా భక్తితో పొగడుతూ, ఆతడి పాదాలకు దండాలు 
పెట్టారు. భీష్ముడు చాలా ఆప్యాయంగా వారందరినీ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పిలిచి, పలుకరించి, వారి క్షేమాలను 
గూర్చి అడిగి, ఇట్టా అన్నాడు: 


క. “ఇచ్చటికి మీర లందటు । వచ్చిన పనియేమి? యేది వలసిన నడుగుం 
డిచ్చెద దుష్కరమైనను । జెచ్చెరం దలకొని ఘటింప. జేసిదం బ్రీతిన్‌.' 295 


ప్రతిపదార్థం: ఇచ్చటికిన్‌= ఈ నా ఉన్న చోటికి; మీరలు+అందణున్‌; కృష్ణుడు, పాండవులు అగు మీరు యావన్మందిన్నీ; వచ్చిన 
పని+ఏమి?; ఏది వలసినన్‌= ఏది కావలసి ఉంటే అట్టిదానిని; అడుగుండు= కోరండి; ఇచ్చెదన్‌= ఇస్తాను; దుష్కరము+ ఐననున్‌= 
చేయరాని పని అయినా గూడా; చెచ్చెరన్‌= త్వరగా; తలకొని= ప్రయత్నించి; ప్రీతిన్‌= ప్రీతితో; ఘటింపన్‌+చేసెదన్‌= కలిగేటట్టు 
చేస్తాను. 

తాత్సర్యం: 'మీరందరూ కలిసి ఇక్కడికి నేనుండే చోటికి ఏం పనిమీద వచ్చారో, మీకేం కావాలో అడగండి - 
ఇస్తాను. అదెంత కష్టసాధ్యమైన పనైనా సరే - ప్రేమతో యత్నించియైనా మీకా పని నెరవేరేటట్టుగా చేస్తాను. 


వ. అని తెలివొందిన మొగంబుతో నడిగిన దీనాననుం డగుచు ధర్మసూనుం డతని కిట్లనియె. 296 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= పై చెప్పినరీతిగా; తెలివి+ఒందిన మొగంబుతోన్‌= ప్రసన్నమైనముఖంతో; అడిగినన్‌; ధర్మసూనుండు= ధర్మరాజు; 
దీన+ఆననుండు+అగుచున్‌= దీనత్వంతో కూడిన ముఖం గలవాడౌతూ; అతనికిన్‌= ఆ భీష్ముడికి; ఇట్టు+ అనియెన్‌. 


తాత్పర్యం: “మీకేం కావాలన్నా ఇస్తా'నని భీష్ముడు నవ్వు ముఖంతో వాళ్ళని అడిగాడు. అప్పుడు ధర్మరాజు 
ముఖం చిన్నబుచ్చుకొని భీష్ముడితో ఇలా అన్నాడు. 
క “మా కెమ్మెయి సామ్రాజ్యము । సేకుటు నెబ్బంగి బహుళసేనోత్సాద 

వ్యాకులత రాక తక్కుం । జేకొని యత్తెజింగు కరుణ జెప్పంగ వలయున్‌.” 297 
ప్రతిపదార్థం: మాకున్‌= పాండవులైనట్టి మాకు; ఏ+మెయిన్‌= ఏ విధంచేత; సామ్రాజ్యము= సార్వభౌమత్వము; చేకుణున్‌= 
కలుగునో; ఏ+భంగిన్‌= ఏ విధంచేతనైతే; బహుళ= అధికమైన; సేనా= సైన్యంయొక్క; ఉత్సాద= నాశముచేనైన; వ్యాకులత= 
కలవరపాటు; రాక= రాకుండా; తక్కున్‌= తప్పిపోవునో; చేకొని= ఆదరించి; ఆ+తెజంగు= ఆ మార్గాన్ని; కరుణన్‌= దయతో; 
చెప్పంగన్‌ వలయున్‌= చెప్పాలి. 
తాత్సర్యం: 'మాకు ఏ విధంగా సామ్రాజ్యం వస్తుందో, ఏ మాదిరి, ఎక్కువ సేన నాశమైనదనే వ్యాకులత(కలవరపాటు) 
లేకుండా పోతుందో అట్టి ఉపాయాన్ని ఆదరభావంతో, దయతో మాకు సెలవీయుమని కోరాడు ధర్మరాజు. 


క _ అనవుడు'నేం బెనంగంగ మీ | కనఘా! సైన్యక్షయంబు నగు సామ్రాజ్యం 

బును గానేరదు గావున । నను నిర్ణింపంగ శోభనము లెల్ల నగున్‌.” 298 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అనఘా!= పాపములేని ధర్మజా!; ఏన్‌= నేను(భీష్ముడు); పెనంగంగన్‌= యుద్దం 
చేస్తూండగా; మీకున్‌= పాండవులైన మీకు; సైన్యక్షయంబున్‌= సేనయొక్క నాశమున్నూ; అగున్‌= కలుగును; సామ్రాజ్యంబునున్‌= 
సామ్రాజ్యంకూడా; కానేరదు= (ప్రాప్తించదు; కావునన్‌= కాబట్టి; ననున్‌= భీష్ముడనగు నన్ను; నిర్దింపంగన్‌= జయిస్తే; ఎల్లన్‌= 
సకల విధాలైన; శోభనములు= శుభములు(మేళ్ళు); అగున్‌= కలుగును. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! నేను యుద్దం చేస్తూండేదాకా మీకు, సైన్యం నాశనం కాక తప్పుదు. మరి సామ్రాజ్యం 
కూడా మీకు దక్కదు. కాబట్టి నన్ను జయిస్తే మీకు అన్నివిధాల శుభాలు సైన్యం బ్రతకడం, సామ్రాజ్యం ప్రాప్రించడం 
జరుగుతుంది.” 


విశేషం: భీష్ముడు, ధర్మజుడిని, 'అనఘా!' అనటంలో అతడిపై అంతరంగంలో గల అభిమానం బాగా తేటతెల్లమౌతున్నది. 
వ. అని పలికిన శాంతనవునకుం గౌంతేయాగ్రజుం డి ట్లనియె. 299 


ప్రతిపదార్థం: అని పలికిన= అని చెప్పిన; శాంతనవునకున్‌= భీష్ముడితో; కౌంతేయ+అగ్రజాండు= కుంతీపుత్రులలో మొదటివాడైన 
ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అని పలుకగగా, కుంతీపుత్రులలో మొదటివాడైన ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు: 
ఉ. _*చిచ్చఅకన్ను మూసికొని చేతిత్రిశూలము డాంచి లీలమై 
వచ్చిన రుద్రుచందమున వ్రాలుదు వీ వనిలోన నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీకృప నాశ్రయింప(గా 
వచ్చితి మెవ్విధిన్‌ గెలువవచ్చు మహాత్మ! యెజుంగ. జెప్పవే?' 300 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 401 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహాత్ముడా!; చిచ్చజ+కన్ను= అగ్నిమయమైన మూడో నే(త్రాన్ని; మూసికొని; చేతి త్రిశూలమున్‌= 
చేతనుండే త్రిశూలాన్ని; డాంచి= దాచిపెట్టి; లీలమైన్‌= విలాసంగా; వచ్చిన= యుద్దానికి వచ్చినట్టి; రుద్రుచందమునన్‌= ఈశ్వరుడి 
మాదిరిగా; ఈవు= నీవు, వ్రాలుదువు= యుద్దంలోకి దిగుతావు; అని లోనన్‌= యుద్దంలో; నిన్నున్‌= భీష్ముడవైన నిన్ను; 
ఎట్టిమగవారికిన్‌= ఎంతటి శూరులకైనా; ఓర్వ(గాన్‌+వచ్చునె?= ఎదిరించడానికి సాధ్యమా?; నీ కృపన్‌= నీ దయను; 
ఆ(శ్రయింపంగాన్‌= ఆశ్రయించటానికి; వచ్చితిమి= వచ్చాము; ఏ+విధిన్‌= ఏ విధంగా; గెలువన్‌వచ్చున్‌; ఎఖుంగన్‌= తెలిసేవిధంగా; 
చెప్పవు+ఏ= చెప్పుము. 

తాత్సర్యం: 'ఓ మహానుభావా, భీష్మా! మూడో కన్ను మూసికొని, చేతిలో ఉండే (త్రిశూలాన్ని దాచిపెట్టి, విలాసంగా 
యుద్దం చేయటానికి వచ్చిన ఈశ్వరుడి మాదిరి నీవు యుద్దానికి దిగితే, ఎంత ధీరుడైనా, శూరుడైనా 
నిన్నెదిరించగలడా? మేము నీ దయకు పాత్రులం కావటానికే వచ్చాము. నిన్ను ఏ విధంగానైతే గెల్వవచ్చునో - 
మాకు తెలియచెప్పాలి.” 


నిశేషం: అలం: ఉపమ. 


క. అనుటయు ని ట్లను గంగా । తనయు(డు 'నీ చెప్పినట్ల తథ్యం బది న 
న్ననిమిషులు గెలుతు రే? చే | ధనువుండ(గ వినుము తద్విధము దేటవడన్‌. 301 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధర్మరాజు పైవిధంగా అనగా; గంగాతనయుండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌; నీచెప్పిన+అట్ల= 
నీవు చెప్పిన విధంగానే; అది= ఆ మాట; తథ్యంబు= నిజము; చే ధనువుండణగన్‌= చేతిలో ధనుస్సు ఉండగా; నన్నున్‌= 
నన్ను(భీష్ముడిని); అనిమిషులు= దేవతలు; గెలుతురు+ఏ?= గెలుస్తారా?; తద్‌+విధమున్‌= నన్ను గెలిచే రీతిని; తేటపడన్‌= బాగా 
తెలిసేట్టుగా; వినుము= ఆలకింపుము. 

తాత్సర్యం: ధర్మరాజు అడిగినదానికి భీష్ముడు ఇట్లా అన్నాడు: ధర్మజా! నీవన్నమాట నిజమే. నా చేతిలో ధనుస్సు 
ఉన్నంతసేపు నన్ను దేవతలు కూడా జయించలేరు సుమా! నా వధోపాయం చెప్తాను. బాగా తెలిసికొనుము. 


తే.  ఇట్టివాని(గ నన్ను మీరెటింగి యిచటి । కిందటును వచ్చి యక్కటా! యిట్టు లడుగ 
మీకు( బ్రియమైన కార్యంబు మెయికొనంగ6 । గనుట కంటెను సుకృతంబు గలదె నాకు? 302 


ప్రతిపదార్థం: నన్నున్‌= భీష్ముడగు నన్ను; ఇట్టివాని(గన్‌= ఇంతగొప్పవీరునిగా; మీరు= పాండవాదులైన మీరు; ఎటీ(గి= తెలిసికొని; 
ఇచటికిన్‌= నేనుండే ఈ చోటికి; ఇందణును= ఇంతమందికూడా; వచ్చి= వచ్చి; అక్కటా!; ఇట్టులు= ఇంత దీనంగా; అడుగన్‌= 
ప్రార్థిస్తూంటే; మీకున్‌= కృష్ణుడు; పాండవులు అగుమీకు; ప్రియము+ఐన= ఇష్టమైన; కార్యంబున్‌= పనిని; మెయికొనంగన్‌= 
సమ్మతమయ్యేటట్టు; కనుటకంటెను= తెలిసికొనటంకంటె; నాకున్‌= నాకు; సుకృతంబు= పుణ్యము; కలదె?= కలదా? 
తాత్సర్యం: మీరందరు నన్నింత గొప్పవాడుగా అనుకొని, నా దగ్గరికి వచ్చి, అయ్యో పాపం - ఎంతో దీనంగా 
బతిమాలుతుంటే, మీకు ఇష్టమైన కార్యాన్ని, అందరికి సమ్మతంగా వుండేదాన్ని తెలుసుకొని మీకు చెప్పటానికంటే 
మించిన పుణ్యం నాకేముంటుంది? (ఉండదని భావం.) 


వ. ఏ నాయుధవ్యాపారంబువలన నుదాసీనత్వంబు నొందిన నన్ను జయింప సమకూరు జోడు వుచ్చినవానిని, 
గైదువు బెట్టినవానిని, సిడంబు డించినవానిని, నంగనను, నంగనాపూర్వుని, నంగనాభిధానుని( దలచీర 
వీడినవానిని, భ్రాతృహీనుని, నపుత్రకునిం గని యేటుం బోటు దక్కిసమరంబు సేయ మానుదు. మటియు 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


నొక్క వ్రతంబు పూనినవాండం బుట్టి నప్పుడు లేక నడుమ దైవం బిచ్చిన పురుషత్వంబు గలవానితోడం 
గయ్యంబు సేయం గావున మీకు నొక్కయుపాయంబు సెప్పెద. ద్రుపదు నపత్యం బైన శిఖండి యట్టివాండగుట 
మీరెజుంగు దుర కాదె? విశేషించి ముందటి పుట్టువున నంగన యగుట వాని కదు రేయకుండుదు 
నర్జునుండు వానిం బురస్కరించుకొని వచ్చి యే నేయుట మానినయెడ నొప్పించి పడవైచునది. పదంపడి 
బంధుమిత్తు లగు ధార్తరాప్తుల గెలుచుట సుకరం బగునిది నాపను పేను బనిచి నట్ల చేయుం డని 
సహృదయంబుగా( జెప్పిన నట్లు దేవవ్రతుచేత ననుజ్ఞాతు లై వార లతనికి నమస్కరించి వీడ్కొని విడిదలకుం 
బోవుచున్న సమయంబున బీభత్సుండు. 303 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఆయుధవ్యాపారంబు వలనన్‌= ఆయుధాలు ప్రయోగించే పని నుండి; ఉదాసీనత్వంబున్‌= ఉపేక్షా 
భావాన్ని; ఒందినన్‌; పొందినప్పుడున్ను; నన్నున్‌= భీష్ముడగు నన్ను; జయింపన్‌ సమకూరున్‌= జయించడం సిద్దిస్తుంది; జోడు+ 
పుచ్చిన వానినిన్‌= కవచం తీసివేసినవాడిని; కైదువున్‌ పెట్టిన వానినిన్‌= ఆయుధాన్ని దిగువపెట్టేసినవాడిని; సిడంబున్‌= ధ్వజాన్ని; 
డించినవానినిన్‌= కిందికి దించినవాడిని; అంగననున్‌= ఆడుదానిని; అంగనా పూర్వునిన్‌= ముందు అంగన ఐనవానిని; అంగనా+ 
అభిదానునిన్‌= ఆడదాని పేరుగలవాడిని; తలచీర వీడినవానిని= తలపాగా వీడిపోయినవాడిని; భ్రాతృహీనునిన్‌= అన్నదమ్ములు 
లేనివాడిని; అపు(త్రకునిన్‌= బిడ్డలు లేనివాడిని; కని= చూచి; ఏటున్‌= బాణ(ప్రయోగాన్ని; పోటున్‌= పొడవటాన్ని; తక్కి= మాని; 
సమరంబు= యుద్దం; సేయమానుదున్‌= చేయడం మానివేస్తాను; మజీయున్‌= ఇంకా కూడా; ఒక్క (వ్రతంబున్‌= ఒక నియమాన్ని; 
పూనిన వాండన్‌= కలిగి ఉన్నాను; పుట్టిన+అప్పుడు= పుట్టిన సమయంలో; లేక= లేకుండా; నడుమన్‌= మధ్యకాలంలో; దైవంబు= 
దేవుడు; ఇచ్చిన= ఇచ్చినట్టి; పురుషత్వంబున్‌= మగతనాన్ని; కలిగినవానితోడన్‌= పొందినట్టివాడితోకూడా; కయ్యంబున్‌=యుద్దాన్ని; 
చేయన్‌= చేయను; కావున; మీకున్‌; ఒక్క; ఉపాయంబున్‌; చెప్పెదన్‌=చెప్తాను; ద్రుపదు+అపత్యంబు+ఐన= (ద్రుపదుని కొడుకై 
నట్టి; శిఖండి; అట్టివాండు; అగుటన్‌= కావటాన్ని; మీరు= పాండవులు; ఎజుంగుదురు+అ+కాదు+ఎ?= తెలిసికొన్నవారే కదా!; 
విశేషించి= మీదు మిక్కిలి;ముందటి పుట్టువునన్‌= కడచిపోయిన జన్మలో, అంగన+అగుటన్‌= ఆడుది కాబట్టి; వానికిన్‌+ ఎదురు+ 
ఏయక+ఉండుదున్‌= వాడికి ఎదురుగా బాణాలు వేయను; అర్జునుండు; వానిన్‌= ఆ శిఖండిని; పురస్కరించుకొనివచ్చి= ముందు 
పెట్టుకొనివచ్చి; ఏన్‌= నేను; ఏయుటన్‌= బాణాలు ప్రయోగించడాన్ని;మానిన+ఎడన్‌= మానుకొన్న వేళలో; నొప్పించి= బాధ కల్గించి; 
పడన్‌ వైచునది= నన్ను పడగొట్టవలెను; పదంపడి= అటుపైన; బంధుమి(త్రులు+అగు= చుట్టాలు, స్నేహితులు అయినట్టి; ధార్త 
రాష్ట్రులన్‌= ధృతరాష్ట్రుడి కొడుకులను; గెలుచుట; సుకరంబు+అగున్‌= సులభమౌతుంది; ఇది నా పనుపు= నాయొక్క ఉత్తరువు; 
నేను పనిచిన+అట్టు+అ= నేను ఉత్తరువు చేసిన విధంగానే; చేయుండు; అని+సహృదయంబు+కాన్‌= మనస్ఫూర్తిగా; చెప్పినన్‌; 
అట్టు; దేవవ్రతుచేతన్‌= భీష్ముడిచేత; అనుజ్ఞాతులు+ఐ= ఆజ్ఞాపించబడినవారై; వారలు= ఆ ధర్మరాజాదులు; ఆతనికి(న్‌)=ఆ 
భీష్ముడికి; నమస్కరించి; వీడ్కొని= పోయి వచ్చెదమని చెప్పి; విడిదలకున్‌= తమ నివాసాలకు; పోవుచున్న సమయంబునన్‌=వెళ్ళే 
సమయంలో; బీభత్సుండు= అర్జునుడు. 


తాత్సర్యం: నేను ఆయుధం పట్టకుండా ఉండే సమయంలో నన్ను జయించవచ్చును. కవచంలేనివాడిని, ఆయుధం 
(క్రిందపడవేసిన వాడిని, ధ్వజాన్ని (క్రిందికి దించినవాడిని, ఆడదాన్ని, పూర్వం ఆడది అయినవాడిని, 
ఆడదానిపేరుగలవాడిని, తలపాగా ఊడిపోయినవాడిని, అన్నదమ్ములు లేనివాడిని, బిడ్డలు లేనివాడిని - బాణాలతో 
కొట్టను. ఆయుధాలతో పొడువను. అట్లాంటివారితో యుద్ధం చేయను. మరొక (వ్రతం కూడా నాకున్నది. 
అదేమిటంటే పుట్టినప్పుడు మగతనం లేకుండా మధ్యలో దైవంచేత మగతనం పొందినవాడితో కూడా యుద్దం 
చేయను. కాబట్టి మీకో ఉపాయం చెపుతాను. (ద్రుపదుడి కొడుకు శిఖండి అట్లాంటి వాడనే సంగతి మీకు కూడా 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 403 


తెలియునుకదా! పైపెచ్చు - వాడు గడచిన జన్మలో ఆడుది కాబట్టి, వాడిని ముందు పెట్టుకొని అర్జునుడు వచ్చి, 
నేను బాణాలు వేయడం చాలించినప్పుడు నన్ను బాధించి పడవేయాలి. అటు తరువాత చుట్టపక్కాలైన ధృతరాష్ట్రుడి 
సంతానాన్ని గెలవటం సులభమౌతుంది. ఇది నా ఉత్తరువు. ఈ విధంగా చేయండి.” అని హృదయపూర్వకంగా 
భీష్ముడు చెప్పాడు. వెళ్ళటానికి ఆయనచేత ఆజ్ఞాపింపబడ్డవారై నమస్కారంచేసి సెలవు తీసికొని పాండవులు తమ 
తమ స్థావరాలకు వెళ్ళే సమయంలో అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. సురనదీసుతుండు పరలోకగతి నిరీ । క్షించుటకును దాను గృతకవృత్తి( 
జంపవలయుటకును సవిషాదమానసుం । డగుచు నిట్టు లనియె నచ్యుతునకు. 304 


ప్రతిపదార్థం: సురనదీసుతుండు= భీష్ముడు; పరలోకగతి= ఇతర(స్వర్ల) లోకానికి వెళ్ళటానికి; నిరీక్షించుటకునున్‌= ఎదురుచూడటానికి; 
తాను= అర్జునుడు; కృతకవృత్తిన్‌= మోసపు విధానంతో; చంపవలయుటకును= చంపవలసి వచ్చినదానికిన్నీ; సవిషాదమానసుండు 
+అగుచున్‌= బాధతో కూడిన మనస్సుగలవాడౌతూ; అచ్యుతునకున్‌= కృష్ణుడికి, ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడు స్వర్గానికి వెళ్ళటానికి ఎదురుచూస్తూండటానికి, తాను మోసంగా ఆయనను చంపవలసిందిగా 
ఏర్పడ్డందుకు, మనస్సులో చాల చింత కలవాడై కృష్ణుడితో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. 


క. _ “గురుని గృతప్రజ్ఞుని ధ । రృరతు వయోవృద్దు లోకమాన్యు దయాకున్‌ 
సురతటినీసుతు వంచన । బురుషోత్తమ! చంపబుద్ది వుట్టదు నాకున్‌. 305 


ప్రతిపదార్థం: పురుషోత్తమ!= పురుషులలో ఉత్తముడవగు ఓ కృష్ణా! గురునిన్‌= (్రేష్టుడిని; (గురువుతో సమానుని) కృత ప్రజ్ఞునిన్‌= 
గొప్ప బుద్ది కలవాడిని; ధర్మరతున్‌= ధర్మమందు+ఆశ గలవాడిని; వయః+వృద్దున్‌= వయసుచేత పెద్దవాడిని; లోకమాన్యున్‌= 
జనులచేత పూజింపదగ్గవాడిని; దయాళున్‌= కరుణగలవాడిని; సురతటినీ సుతున్‌= ఆకాశగంగానది కొడుకైన భీష్ముడిని; 
వంచనన్‌= మోసంతో; చంపన్‌= చంపడానికి; నాకున్‌= (అర్జునుడగు)నాకు, బుద్ది పుట్టదు= బుద్ది పుట్టటంలేదు. 


తాత్పర్యం: 'ఓ కృష్ణా! చాలా గొప్పవాడు, మంచి ప్రజ్ఞ గలవాడు, ధర్మాత్ముడు, వయసులో చాలా పెద్దవాడు, జనులచే 
Gy డా 
పూజింపదగ్గవాడు, దయామయుడు, అయినట్టి భీష్ముడిని మోసంతో చంపడానికి నాకు బుద్ది పుట్టడంలేదు. 


ఆ. నన్ను! బాంసుకేళి నున్న నర్షిలి నెత్తి । మేనిధూళి దనదు మేను వొరయ( 
బ్రీతి( గౌంగిలించి మా తండ్రి గుణము ల | గ్లించి కన్నునీరు నించునతండు. 306 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; పాంసుకేళిన్‌= మట్టి ఆటలో; ఉన్నన్‌= ఉండగా; నన్నున్‌; ఆర్మిలిన్‌= (ప్రేమతో; ఎత్తి= 
ఎత్తుకొని; మేనిధూళిన్‌= నా శరీరం దుమ్ము; తనదు= తన (భీష్ముడి) యొక్క; మేనున్‌= శరీరాన్ని; ఒరయన్‌= రాచుకొంటూండగా; 
ప్రీతిన్‌= ప్రేమతో; కౌంగిలించి= ఆలింగనం చేసికొని; మా తండ్రిగుణములు= మా తండ్రియైన పాండురాజు యొక్క గుణాలను; 
అగ్గించి= పొగడి; కన్ను నీరు నించున్‌= కన్నులందు నీరు నింపికొనేవాడు. 


తాత్పర్యం: ఆ భీష్ముడు నేను మట్టిలో ఆడుకొంటూ ఉంటే, ప్రేమతో నన్ను ఎత్తికొనేవాడు. నా ఒంటిమీది మట్టి 
ఆతడి శరీరానికి రాచికొంటూండగా కౌగిలించుకొని, మా తండ్రి పాండురాజు గుణాలను పొగడుతూ, కన్నుల నిండా 
నీరు నింపుకొనేవాడు. 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అక్కట! తండ్రి లేని మము నమ్మెయి€ బెంచిన తాత ని మెయిం 

ద్రెక్కొనంగా దతండు సముదీర్ణభుజాబలశౌర్యశాలియై 

యిక్కడి సేన జక్కడిచెనేనియు. జూతున కాక ధర్మముం 

దక్కుట కోర్వం జాలుదునె? ధర్మజుతమ్ములు క్రూరకర్ములే? 307 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో! తండ్రిలేని మమున్‌= తం[డ్రిలేనట్టి పాండవులైన మమ్ములను; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
పెంచిన= పెద్దచేసినట్టి; తాతన్‌= తాతగారిని; ఈ+మెయిన్‌= ఈ విధమైన మోసంతో; త్రెక్కొనన్‌+కాదు= చంపదగదు; అతండు= 
ఆ భీష్ముడు; సముదీర్ల= మిక్కిలి గొప్పదైన; భుజాబల= బాహుబలము; శౌర్య= శూరత్వము - వీటిచే; శాలి+ఐ= ప్రకాళించెడివాడై; 
ఇక్కడిసేనన్‌= ఇక్కడ ఉన్నట్టి మన సైన్యాన్ని; చక్కడిచెన్‌+ఏనియున్‌= చంపినప్పటికిని; చూతును+అ కాక= చూస్తానేకాని; 
ధర్మమున్‌= యుద్ద ధర్మాన్ని; తక్కుటకున్‌= విడువటానికి; ఓర్వన్‌+చాలుదున్‌+ఎ?= ఓర్చుకోగలుగుదునా?; ధర్మజు తమ్ములు= 
ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు; క్రూరకర్ములు+ఏ?= (క్రూరమైన పనులు చేసేవారా?; కాదనుట. 
తాత్సర్యం: అక్కటా! చిన్ననాడే తండ్రిని పోగొట్టుకొన్నట్టి పాండవులను మమ్ములను ఏ విధంగానో చాలా ప్రయాసతో 
పెంచి పెద్ద చేసినట్టి తాతగారినే ఈ మాదిరి మోసంగా చంపటం ఏ మాత్రం న్యాయంకాదు. ఆ భీష్ముడు తన 
భుజబలంతో, శౌర్యంతో, ఈ మన సేననంతా బాగా నశింపచేసినప్పటికీ చూస్తూ ఉంటానే కాని, యుద్దధర్మాన్ని 
తప్పటానికి మాత్రం నే నొప్పుకొనను. ధర్మాత్ముడని (ప్రసిద్ది కెక్కిన ధర్మరాజు తమ్ముళ్ళమగు మేము, క్రూరపు 
పనులు చేస్తామా? 
వ. అనిన విని కృష్ణుం డా జిష్ణున కిట్లనియె. 308 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; కృష్ణుండు; ఆ బిష్టునకున్‌= ఆ అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడు పై విధంగా చెప్పగా, కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 
ఉ. 'క్రూరత కోర్పి యించుకయు రోయక పైకొని యెల్లభంగులన్‌ 

వైరుల( జంపి భూప్రజకు వర్దనముం గలిగించి పాడిమైం 

గో రరి గొంచు సద్వయము గోరి యొనర్జుట రాజధర్మవి 

స్తారముగా బలారికి వచస్పతి సెప్పట యప్రసిద్ధమే? 309 
ప్రతిపదార్థం: క్రూరతకున్‌= కఠినత్వానికి; ఓర్చి= సహించి; ఇంచుకయున్‌= కొంచెంకూడా; రోయక= ఏవగించుకొనక; పైకొని= 
కవిసి; ఎల్లభంగులన్‌= అన్నివిధాలా; వైరులన్‌= శత్రువులను; చంపి= వధించి; భూప్రజకున్‌= భూమిపై ఉండే జనానికి; వర్షనమున్‌= 
అభివృద్దిని; కలిగించి= కలుగచేసి; పాడిమైన్‌= న్యాయంగా; కోరు= పంటలో కొంతభాగము; _ అరిన్‌= సిస్తుగా; కొంచున్‌= 
తీసికొంటూ; సత్‌+వ్యయమున్‌= ఉత్తమవ్యయం; కోరి= ఇష్టపడి; ఒనర్చుట= చేయటం; రాజధర్మ విస్తారముగాన్‌= రాజుల ధర్మం 
యొక్క అతిశయంగా; బల+అరికిన్‌= బలుడనే రాక్షసుడికి విరోధియెన ఇంద్రుడికి; వచస్‌+పతి= బృహస్పతి; చెప్పుట= చెప్పడం; 
అ(ప్రసిద్దము+ఏ?= (ప్రసిద్ది చెందినది కాదా?. 


తాత్సర్యం: కఠినత్వానికి ఓర్చికొని, కొంచెం కూడా ఏవగింపు లేకుండా, ఎదిరించి ఏ విధంచేతనైనా శత్రువులను 
చంపాలి. జనానికి అభివృద్ది కలిగించాలి. న్యాయంగా ప్రజలనుండి పంటలో కొంతభాగము సిస్తుగా వసూలు 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 405 


చేసికొని, దానితో ప్రజలకు, దేశానికి ఉపయోగపడే మంచి మంచి పనులు చేయాలి. ఇది మంచి రాజుల ధర్మం 
అని బృహస్పతి (దేవగురువు) దేవేంద్రుడికి చెప్పాడు. అది (ప్రసిద్దమైన విషయమే కదా! 


చ. అనిమొన నోర్లు భీష్మ నని యాడిననీదగు పూన్మి లోక మె 

ల్లను వినియుండంగా నిటు చలం బెడలం జన దెట్టు లైన6 జం 

పన తగు రాజధర్మపరిపాలన గా కిది క్రూరకర్మమే? 

నిను విధిపంచె శాంతనవునిం దెగటార్చ(గ వేయు నేటికిన్‌.” 310 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దంలో ప్రముఖమైన తావులో; భీష్మున్‌= భీష్ముడిని; ఓర్తున్‌+అని= ఓడిస్తానని; ఆడి= చెప్పినట్టి; 
నీది+అగు పూన్కి= నీ యొక్క పట్టుదల; లోకము ఎల్లనున్‌; జనులందరు; వినియుండంగాన్‌= ఆలకించి ఉండగా; ఇటు= 
ఈ విధంగా; చలంబు= మాత్సర్యం; ఎడలన్‌+చనదు= విచ్చిన్నం కారాదు; ఎట్టులు+ఐనన్‌= ఏ విధంచేతనైనా; చంపన+తగున్‌= 
చంపడమే తగినది; ఇది= ఈ భీష్ముడిని చంపటం; రాజధర్మ పరిపాలన+కాక= రాజధర్మాన్ని పాలించటం గాక; క్రూరకర్మము+ఏ?= 
క్రూరమైనపనా?; వేయున్‌+ఏటికిన్‌= వెయ్యి మాటలెందుకు?; శాంతనవునిన్‌= భీష్ముడిని; తెగటార్చంగన్‌= చంపటానికి; విధి= 
దైవము; నినున్‌; పంచెన్‌= పంపించాడు. 


తాత్సర్యం: ఓ అర్జునా! యుద్ద మధ్యంలో భీష్ముడిని ఓడిస్తానని నీవన్నమాటలు జనానికంతా బాగా తెలుసు. ఇప్పుడు 
నీవన్న మాట ఆ పూనికను సడలించివేస్తున్నది. నీవు ఆ మాత్సర్యానికి భంగం కలిగిస్తే జనమంతా నిన్ను ఎగతాళి 
చేస్తారు. ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని ఏ విధంగానైనా నీవు భీష్ముడిని చంపవలసినదే. అట్లా చంపడం రాజధర్మమే 
కాని, క్రూరమైన పని కానే కాదు. ఇంతెందుకు? ఆ విధి యీ భీష్ముడిని చంపడానికే నిన్ను పంపించినది.' 


చ. అనుటయుంర్రీడి యిట్టు లను నాద్రుపదాత్మజుజన్మ మాపగా 
తనయవధార్ద మం డ్రదియు( దప్ప దతండును వాని నేయం డే 
ను నతని నేయుచందమున నూల్మొని యన్యుల నేయుచుండు వా 
డనితరవధ్యకాయు. డగు నాయన దాం బడ నేయు నుగ్రతన్‌. 311 


ప్రతిపదార్థం: అనుటయున్‌= కృష్ణు డీ విధంగా చెప్పగా; (క్రీడి= అర్జునుడు; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఆ 
ద్రుపద+ఆత్మజు జన్మము= (ద్రుపదుని కొడుకు ఆ శిఖండియొక్క పుట్టుక; ఆపగాతనయ వధ+అర్థ్హము= భీష్ముని చంపటానికే; 
అండ్రు= అని అంటారు; అదియున్‌= ఆ మాట; తప్పదు= పొల్లుకాదు; అతండునున్‌= ఆ భీష్ముడున్నూ; వానిన్‌= ఆ శిఖండిని; 
ఏయండు= కొట్టడు; ఏనున్‌= నేనుకూడా; అతనిన్‌= ఆభీష్ముడిని; ఏయుచందమునన్‌= కొట్టే మాదిరిగా, నూల్కొని= కుదురుకొని; 
అన్యులన్‌= ఇతరులమీద; ఏయుచు+ఉందున్‌= బాణాలు ప్రయోగిస్తూ ఉంటాను; వాండు= ఆ శిఖండి; అనితర వధ్యకాయుండు+అగున్‌= 
ఇతరులచే చంప తగని శరీరం కలవాడు అగును; ఆయనన్‌= ఆతని(భీష్ముడిని); ఉగ్రతన్‌= భయంకరంగా; తాన్‌= తాను(శిఖండి); 
పడన్‌+ఏయున్‌= పడగొట్టుతాడు. 


తాత్సర్యం: కృష్ణుడన్న మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు: “శిఖండి పుట్టుక భీష్ముడిని చంపటానికే అని 
అంటారు కదా! ఆ మాట అబద్దమౌతుందా? ఆ భీష్ముడేమో శిఖండిని బాణాలతో కొట్టడు - నేను భీష్ముడిని 


కొట్టుతున్నట్టు నటన చేస్తూ ఇతరులను బాణాలతో కొట్టుతాను. శిఖండిని తప్పించి ఇతరులచే చంపబడని ఆ 
భీష్ముడిని, ఆ శిఖండి భయంకరంగా తానే కూల్చుతాడు. 


వ. అనవుడు నవ్వి కవ్వడికిం గమలనాభుం డి ట్లనియె. 312 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; కమలనాభుండు= కమలం బొడ్డున గలవాడు - కృష్ణుడు; నవ్వి= ఎగతాళిచేసి; కవ్వడికిన్‌= 
అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడన్న మాటలు కృష్ణుడు విని, ఎగతాళిగా నవ్వి అతడితో ఇట్టా అన్నాడు. 


ఉ. 'నీ వొకరుండు దక్కంగ ననింద్య పరాక్రమశాలి భీష్మునిం 
జావ(గ నేయ నెవ్వండును జాలండు నీతల. పెన్నిభంగులన్‌ 
దైవము చూపువోలె( దుదిదా(కునె? యవ్విధ మిట్టు లుండ6గాం 
ద్రోవంగ వచ్చునే? యెటులు ద్రోచినం బోవదు చూచి యుండుమీ.” 313 


ప్రతిపదార్థం: అనింద్య పరాక్రమశాలి= నిందింప తగని పరాక్రమం చేత ప్రకాశించునట్టి; భీష్మునిన్‌= భీష్ముడిని; చావగన్‌+ఏయన్‌= 
చావగొట్టడానికి; నీవు ఒకరుండున్‌+తక్కంగన్‌= నీ వొకడవు తప్పితే; ఎవ్వండునున్‌= మరెవ్వడుగాని; చాల(డు= సమర్ధుడు కాలేడు; 
ఎన్ని భంగులన్‌= ఎన్ని విధాలచేతనైనా; నీతల(పు= నీ యొక్క కోరిక; దైవము చూపు+పోలెన్‌= విధి దృష్టి విధంగా; తుదిన్‌+తా(కునె?= 
తుదముట్టునా?; ఆ+విధము= భీష్ముడిని చంపే ఆ విధానము; ఇట్టులు= ఈ విధంగా; ఉండంగాన్‌; త్రోవంగన్‌ వచ్చునే?= ఆ 
విధానాన్ని (త్రోసివేయటానికి సాధ్యమౌతుందా?; ఎటులు+త్రోచినన్‌= ఎట్లాగైనా త్రోచివైచినా కూడా; పోవదు= నీవు భీష్ముడిని 
చంపటమనేది తప్పదు; చూచి+ఉండుమీ. 


తాత్పర్యం: 'పొగడ్తకెక్కిన పరాక్రమంతో (ప్రకాశించే ఆ భీష్ముడిని నీవు తప్ప మరెవ్వరూ చంపలేరు. భీష్ముడిని 
కొట్టననే నీతలంపు ఎన్నటికి నెరవేరదు. నీవే భీష్ముడిని కూలద్రోస్తావు. నీవు భీష్ముడిని చంపవలసిందిగా దైవ 
నిర్ణయం ఉండగా ఆ నిర్ణయాన్ని కాదనటానికి నీ తరమా? కాదంటే మాత్రం అది తప్పుతుందా? అంతా నీవే 
మున్ముందు చూడగలవులెమ్ము.' 


వ. అనిపలికినవినియతం డట్లకాకయప్పటికి నెట్లయిన నట్లయ్యెడు నని యర్హునుం డియ్యకొనిన గోవిందుండును, 
ధర్మనందనాదులుం బ్రమోదంబు నొంది రివ్విధంబున శిబిరంబున కరిగి పాండవులు పుండరీకాక్షుని నిజ 
నివాసంబున కనిచి తమ తమ నికేతనములకుం జని యా రాత్రి సుఖనిద్ర సేసి” రని చెప్పిన సంజయునకు 
ధృతరా ముం డిట్లనియె. 314 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పగా; విని; అతండు= ఆ అర్జునుడు; అట్టు+అ+కాక= ఆ విధంగానే అగుగాక; అప్పటికిన్‌= 
ఆ సమయానికి; ఎట్ల్టు+అయినన్‌= ఎట్లాగయితే; అట్టు+అయ్యెడున్‌= అట్టా అవుతుంది; అని; అర్జునుండు; ఇయ్యకొనినన్‌= 
ఒప్పుకోగా; గోవిందుండును= కృష్ణుడునూ; ధర్మనందన+ఆదులున్‌= ధర్మరాజు మొదలుగా గల పాండవులు; 'ప్రమోదంబున్‌= 
సంతోషాన్ని; ఒందిరి= పొందారు; -ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; శిబిరంబునకున్‌= గుడారానికి; అరిగి= వెళ్ళి; పాండవులు; 
పుండరీక+అక్షుని(న్‌)= కృష్ణుని; నిజనివాసంబునకు(న్‌)= అతడుండే చోటికి; అనిచి= పంపి; తమ తమ నికేతనములకున్‌= వారి 
వారి భవనాలకు; చని; ఆ రాత్రి; సుఖ నిద్ర+చేసిరి; అని చెప్పిన= అని చెప్పగా; ధృతరాష్ట్రుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: కృష్ణుడు పై విధంగా అనగా, ఆ మాటలు విని, అర్జునుడు “అటులే కానిమ్ము. కానున్నది కాకమానదు.! 


అని ఒప్పుకొన్నాడు. దానితో గోవిందుడు, పాండవులు సంతోషపడ్డారు. అందరూ గుడారానికి వెళ్ళారు. పాండవులు 
కృష్ణుడిని ఆయన నివాసానికి పంపి, వారి వారి భవనాలకు చేరుకొన్నారు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 407 


ఒప్పుకొన్నాడు కాబట్టి, అందరూ ఆ రాత్రి బాగా నిద్రపోయారు. అని సంజయుడు చెప్పాడు. అది విని, 
ధృతరాష్టుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 
క పాండుసుతు లేమిభంగి శి । ఖండిం గూర్డికొని యాపగాసుతుపై ను 

ద్దండగతి నడచి రెట్లు? ప్ర। చండతతో సమరకేలి సలిపిరి? చెపుమా.' 315 


ప్రతిపదార్థం: పాండుసుతులు= పాండురాజు కుమారులు ధర్మరాజాదులు; శిఖండిన్‌; ఏమిభంగిన్‌= ఏ విధంగా; కూర్చికొని= 
కూడగట్టుకొని; ఆపగాసుతుపైన్‌= భీష్ముడి మీదికి; ఉద్దండగతిన్‌= ఎక్కువైన పోకడతో; నడచిరి?; ప్రచండతతోన్‌= సాధ్యంకాని 
విధంగా; ఎట్టు= ఏ మాదిరి; సమరకేళిన్‌= యుద్ద (క్రీడను; సలిపిరి?= చేశారు?; చెపుమా= ఓ సంజయా! తెలుపుము. 


తాత్సర్యం: సంజయా! పాండవులేవిధంగా శిఖండిని తమతో చేర్చికొన్నారో, వేగంతో కూడిన గమనంతో భీషు కడి 
మీదికి ఏ విధంగా వచ్చారో, ఏ విధంగా అసాధ్యమైన రీతిలో యుద్దం చేశారో బాగా చెప్పుము. 


భీష్ముని దశను దినసయుద్దానుక్రమము (సం. 6-104-2) 


వ. అనుటయు నా సూతనందనుం డతని కిట్లను సూర్యోదయ సమయంబున. బాండుసూనులు సేనా 
సమేతులై వెడలి మోహరించునప్పడు ముందట శిఖండిని నిలిపి యతనికెలంకుల భీమార్జునులును, వెనుక 
నభిమన్యు ద్రౌపదేయులును వారియిరువంకలం జేకితాన శైనేయులును, నట పిటుంద ధృష్టద్యుమ్నూది 
పాంచాలకుమారుల మున్నిడుకొని కవల నుభయపార్శ ౦బులం బెట్టికొని, యుధిష్టిరుండును వీరి సూరెలం 
బొదివికొని విరాటద్రుపదముఖ్యులగు పృథ్వీపతులును గేకయపంచక ధృష్టకేతులును నిలిచి రిత్తెబింగున 
గట్టి మోహరంబు దీర్గుకొని నడచి రంతకు మున్న మనవారును వెడలి భీష్ముం డగ్ర భాగంబున నుల్లసిల్ల 
నీకుమారు లమ్మహాత్ముం బరివేష్టింప( గుంభసంభవతత్సంభవులుం దక్షిణవామభాగంబులను, గృపకృతవర్మ 
భగదత్తపురస్సరుండై కురురాజు మధ్యభాగంబునను, బృహద్దల కాంభోజ ముఖ్యు లైన మహీపతు లమ్మనుజేంద్రు 
చుట్టును, ద్రిగర్తు లపరభాగంబునను, బన్ని బలుమొన యమర్ది కొని త్రోచి నడచి రి ట్లిరువాంగునుం గవిసి 
వివిధతూర్యస్వనంబులు నింగిముట్ట నొండొంటిం దా(కిన. 316 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడగ్గా; ఆ సూతనందనుండు= సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఇట్టు+అనున్‌; 
సూర్య+ఉదయ సమయంబునన్‌= సూర్యుడు ఉదయించే సమయంలో; పాండు సూనులు= పాండురాజు కొడుకులు; 
సేనా+సమేతులు+ఐ= సేనలతో కూడినవారై; వెడలి= బయలుదేరి; మోహరించు+అప్పుడు= వ్యూహం పన్నేటప్పుడు; ముందటన్‌= 
ముందు భాగంలో; శిఖండిన్‌= శిఖండిని; నిలిపి; అతని కెలంకులన్‌= ఆ శిఖండి ప్రక్కలందు; భీమ+అర్జునులున్నూ; వెనుకన్‌; 
అభిమన్యు (ద్రౌపదేయులును; వారి+ఇరువంకలన్‌= వారికి రెండువైపుల; చేకితాన శైనేయులునున్‌= చేకితానుడు, సాత్యకి; అట 
పిటుందన్‌= ఆ వెనుక; ధృష్టద్యుమ్న+ఆది పాంచాలకుమారులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలకు మారులను; మున్ను+ఇడుకొని= 
ముందుంచికొని; కవలన్‌= నకుల సహదేవులను; ఉభయ పార్మ్యంబులన్‌= రెండువైపులా; పెట్టికొని= ఉంచికొని; యుధిష్టిరుండునున్‌= 
ధర్మరాజున్నూ; వీరి సూరెలన్‌= వీరికి ప్రక్క భాగములందు; పొదివికొని= 'క్రమ్ముకొని; విరాట (ద్రుపద ముఖ్యులు+అగు= విరాటుడు, 
ద్రుపదుడు, ముఖ్యులుగా గల; పృధ్వీపతులును= రాజులున్నూ; కేకయ పంచక ధృష్టకేతులును= కేకయ దేశీయులగు 
అయిదుగురు, ధృష్టకేతువున్నూ; నిలిచిరి= నిలబడ్డారు; ఈ+తెబింగునన్‌= ఈ మాదిరిగా; గట్టి మోహరంబున్‌= దృఢమైన 
వ్యూహాన్ని; తీర్చుకొని= ఏర్పాటు చేసికొని; నడచిరి; అంతకున్‌మున్ను+అ= దానికి ముందుగానే; మనవారును= మన 
కౌరవులుకూడా; వెడలి= బయలుదేరి; భీష్ముండు; అ(గ్రభాగంబునన్‌= ముందుప్రక్క; ఉల్లసిల్లన్‌= (ప్రకాశిస్తూండగా; నీ 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


కుమారులు= కౌరవులు; ఆ+మహాత్మున్‌= ఆ పూజ్యాని; పరివేష్టింపన్‌= చుట్టియుండగా; కుంభసంభవ తద్‌+సంభవులున్‌= 
ద్రోణుడు అతడి కుమారుడు అశ్వత్తామయు; దక్షిణ వామభాగంబులనున్‌= కుడి యెడమలందును; కృపకృతవర్మ భగదత్త 
పురస్సరుండు+ఐ= కృపుడు, కృతవర్మ, భగదత్తుడు ముందు భాగంలో కలవాడై; కురురాజు= దుర్యోధనుడు; మధ్యభాగంబునన్‌= 
నడిమి భాగంలో; బృహద్బల కాంభోజ ముఖ్యులు+ఐన= బృహద్బలుడు, కాంభోజరాజు (ప్రధానులుగా గల; మహీపతులు= రాజులు; 
ఆ+మనుజేం(ద్రు చుట్టునున్‌= ఆ దుర్యోధనుడి చుట్టున్నూ; (త్రిగర్తులు= (త్రిగర్త దేశపు వీరులు; అపరభాగంబునను(న్‌)= 
వెనుకవైపునందు; పన్ని= యుద్దానికి సిద్దపడి; బలుమొన అమర్చికొని= బలమైన వ్యూహాన్ని ఏర్పాటు చేసికొని; త్రోచి; నడచిరి= 
ముందుకు సాగారు; ఇట్టు= ఈ విధంగా; ఇరువా(గునున్‌= రెండు సేనలున్నూ; కవిసి; వివిధ తూర్యస్వనంబులు= నానా విధాలైన 
వాద్యాల చప్పుళ్ళు, నింగిముట్టన్‌= ఆకాశాన్నంటగా, ఒండొంటిన్‌= ఒకసేన మరొక సేనను; తాశినన్‌= ఎదుర్కొనగా; 


తాత్సర్యం: పాండవులు భీష్ముడితో యుద్దం చేసిన రీతిని గూర్చి ధృతరాష్టు డడుగగా సంజయు డిట్లా బదులు 
చెప్పాడు. “సూర్యోదయం కావటంతోనే పాండవులు తమ తమ సేనలతోపాటు యుద్దరంగానికి వెళ్ళి మోహరించేటప్పుడు 
శిఖండిని ముందు నిలిపారు. ఆతడికి రెండు ప్రక్కల - భీమార్జునులు, వెనుకప్రక్క- అభిమన్యుడు, (ద్రౌపది 
కొమాళ్ళున్నూ, వారికి రెండువైపుల - చేకితానుడు, సాత్యకియూ నిలిచారు. వారికి వెనుకవైపు ధర్మరాజు, 
ధృష్టద్యుమ్నుడాదిగా గల పాంచాల కుమారులను ముందు ఉంచికొని, నకుల సహదేవులను ఇరు ప్రక్కల 
పెట్టుకొన్నాడు. వీరికి ప్రక్క భాగాలలో (క్రమ్ముకొని విరాటుడు, ద్రుపదుడు ప్రధానులుగా ఉండే రాజులున్నూ, 
కేకయపంచకం, ధృష్టకేతువు నిలిచారు. ఈ మాదిరి గట్టి మోహరాన్ని ఏర్పాటుచేసికొని పాండవులు యుద్దానికి 
సిద్దమయ్యారు. అంతకుముందే కౌరవులు కూడా యుద్ద రంగానికి వెళ్ళారు. భీష్ముడు అ(గ్రభాగంలో ఉండగా, 
నీ కొడుకులు కౌరవులు అతని చుట్టూ చేరారు. ద్రోణుడు, అశృత్తామ కుడి ఎడమ భాగాల్లోను, దుర్యోధనుడు 
కృపుడు, కృతవర్మ - వీరుముందు నిలబడగా తాను మధ్యభాగంలో నిలిచాడు. బృహద్బలుడు, కాంభోజుడు 
ముఖ్యులుగా గల రాజులు ఆ దుర్యోధనుడి చుట్టూ నిలిచారు. (త్రిగర్తులు వెనుకవైపు నిలిచి, బలిష్టమైన సేనను 
ఏర్పాటుచేసికొని, ముందుకు నడిచారు. ఈ విధంగా రెండు పక్షాలవారూ కవియగా, నానా విధాలైన వాద్యాల 
శబ్దాలు ఆకాశాన్ని అంటుతూండగా ఒకరినొకరు ఢీకొన్నారు. 


క సమరం బప్పుడు దనుజులు । నమరులునుం బెనగుచందమై తోంపంగ భూ 
రమణ! విను మేమిసెప్పుదు? | జముపురమున నగ్గలంపుసందడి యయ్యెన్‌. 317 


ప్రతిపదార్థం: భూరమణ!= భూమికి భర్తవైన ధృతరాష్ట్ర మహారాజా; వినుము= ఆలకింపుము; ఏమి చెప్పుదున్‌?= సీ చెప్పగలను; 
అప్పుడు= ఆ సమయంలో; సమరంబు= కౌరవపాండవయుద్దం; దనుజులును= రాక్షసులున్నూ; అమరులునున్‌= దేవతలున్నూ; 
పెనంగు చందము+ఐ= యుద్దం చేసే మాదిరిగా; తోటగన్‌= తోపింపచేయగా; జముపురమునన్‌= యమధర్మరాజు పట్టణంలో; 
అగ్గలము+సందడి= అధికమైన జనాల తోపిడి; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వినుము. కౌరవపాండవుల యుద్దం దేవదానవయుద్దంవలె కన్పించింది. 
అప్పుడు, యమధర్మరాజుపట్టణంలో జనాల తోపిడి ఎక్కువయింది. 


వ.  అట్టియెడ. 318 
ప్రతిపదార్థం: అట్టి= అట్లాంటి, ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: అట్టా కౌరవపాండవులు యుద్దం చేసే సమయంలో. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 409 


మ. కవ లుద్దామపరాక్రమస్సురణమై గౌరవ్యసైన్యంబు సి 

క్కువడంజేయ(గ భీమపార్టులును గోకొమ్మంచు నొక్కున్ముడిం 

గవియం బాండవసేన యుబ్ది యడరంగా( జూచి కల్పాంతబై 

రవభీమాకృతి నేచి భీష్ముడు శరవ్రాతంబు గుప్పించినన్‌. 319 
ప్రతిపదార్థం: కవలు= నకుల సహదేవులు; ఉద్దామ= గొప్ప; పరా(క్రమ స్ఫురణమైన్‌= పరాక్రమం తోచుటచేత; కౌరవ్య సైన్యంబు= 
కౌరవులసేనను; చిక్కు+పడన్‌+*చేయంగన్‌= చిక్కులో పడేటట్లు చేయగా; భీమపార్టులునున్‌= భీముడు, అర్జునుడున్నూ; కో 
కొమ్ము+అంచున్‌= 'కో' అనే ధ్వనిని అనుకరిస్తూ; ఒక్క+ఉమ్మడిన్‌= ఒకేసారిగా; కవియన్‌; పాండవసేన= పాండవుల సైన్యం; 
ఉబ్బి= పొంగి; అడరంగాన్‌= విజృంభించగా; భీష్ము(డు; చూచి; కల్ప+అంత= ప్రళయకాలంలోని; భైరవ= రుద్రుడివలె; 
భీమ+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారంతో; ఏచి= విజృంభించి; శరవ్రాతంబున్‌= బాణాలసమూహాన్ని; గుప్పించినన్‌= 
ప్రయోగించగా. 
తాత్పర్యం: నకుల సహదేవులు హద్దుమీరిన పరాక్రమం గలవారై, అప్పటికప్పటికి తోచే విధంగా యుద్దం చేసి 
కౌరవసేనను ఇరకాటంలో పెట్టారు. అదే సమయంలో భీముడు, అర్జునుడు 'కో' అని అరచుచూ ఒకేసారిగా కౌరవుల 
సేన మీదకు ఎగబడ్డారు. దీన్ని చూచి, పాండవసేన ఉత్సాహంతో పొంగి, కురుసేన మీదకు విజృంభించింది. ఇంతలో 
భీష్ముడు ఈ పరిస్థితిని చూచి, ప్రళయకాలంలో రుద్రుడివలె భయానకమైన ఆకారంతో బాణాల మొత్తాన్ని వారిపైన 
కుప్పలు తెప్పలుగా పడవైచాడు. 
ఆ. కాలుకాలు పెనంగి కాలుబలంబులు । నొడ్డగెడవుగా రథోత్మరంబు 

మొగ్గతిల(గ గుజ్జిములు నేల యద్రువ మా । తంగఘటలు గూలె( దత్‌క్షణంబ. 320 


ప్రతిపదార్థం: తద్‌+క్షణంబు+అ= యుద్దం చేసే ఆ సమయంలోనే; కాలుబలంబులు= పదాతిసేన; కాలుకాలు పెనంగి= ఒకడి 
కాలితో మరొకడి కాలు పెనవైచికొని; రథ+ఉత్కరంబు= రథాల సమూహము; ఒడ్డగెడవు కాన్‌= ఒక (ప్రక్క కిందికి ఒరిగి మరొక 
ప్రక్క పైకి లేచి; గుజ్జములు; యొగ్గతిల(గన్‌= పెడమొగంపెట్టినవై; మాతంగ ఘటలు= ఏనుగుల గుంపులు; నేల= భూమి; 
అద్రువన్‌= అదిరిపొయేటట్టుగా; కూలెన్‌= కూలిపోయాయి. 

తాత్సర్యం: భయంకరంగా యుద్దం జరిగే ఆ సమయంలో కాలిబంట్లు ఒకరి కాళ్ళు మరొకరి కాళ్ళతో పెనవేసుకొని, 
రథాలు హెచ్చుతగ్గులుగా ఒరిగి, గుర్రాలు పెడమొగం పెట్టికొని, ఏనుగు గుంపులు నేల అదరిపోయేటట్టుగా కింద 


va 


బడ్డాయి. 
క కనుగొని శిఖండి వెస మా । ర్కొని భీష్ముని నేసి మూండు క్రూరాస్త్రములం 
గని యత(డు మరల చూడ క। తని నుద్దేశించి పలికె దరహాసముతోన్‌. 321 


ప్రతిపదార్థం: శిఖండి; భీష్మునిన్‌= భీష్మాచార్యుడిని; కనుంగొని= చూచి; వెసన్‌= వేగంగా; మార్కొని= ఎదిరించి; మూండు= 
మూడైన; (క్రూర+అస్త్రములన్‌= గట్టి బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు; అతండు= ఆ భీష్ముడు; కని= చూచి; మరలచూడక= 
తిరిగిచూడకుండా; అతనిన్‌= ఆ శిఖండిని; ఉద్దేశించి; దరహాసముతోన్‌= చిరునవ్వుతో; పలికెన్‌= పలికాడు. 

తాత్సర్యం: శిఖండి భీష్ముడిని గుర్తు పట్టి, వెంటనే ఎదిరించి, మూడుబాణాలతో అతడిని కొట్టాడు. భీష్ముడు 
శిఖండిని ఒక్కసారి చూచి, మరలా వాడి ముఖం చూడకుండా అతడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇట్టా అన్నాడు: 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. “ఎవ్వత నేని ధాత సృజియించెం దగన్‌ మగవాని( గాంగ నా 
కొవ్వమి( జేసి యట్టి నిను నుగ్మలి నేయంగ నొల్ల నాపయిం 
గ్రొవ్వెసలార నీవు శరకోటి వెసం బరగించితేని నే 
నవ్వుదు. గాని కోపము మనంబున బుట్టదు సూ శిఖండినీ!' 322 


ప్రతిపదార్థం: శిఖండినీ!= ఓ శిఖండినీ!; ఎవ్వతన్‌+ఏనిన్‌= ఏ ఆడదాన్నయితే; ధాత= (బ్రహ్మదేవుడు; తగన్‌= ఒప్పిదంగా; 
మగవానిన్‌+కాంగన్‌= మగవాడుగా; సృజియించెన్‌= స్పష్టిచేశాడో; నాకున్‌= భీష్ముడనైన నాకు; ఒవ్వమిన్‌+చేసి= గిట్టనికారణంగా; 
అట్టి= ఆలాంటి; ఉగ్మలిన్‌ నినున్‌= ఆడుదైన నిన్ను; ఏయంగన్‌ ఒల్లన్‌= కొట్టడానికి ఇష్టపడను; నీవు= శిఖండివైన నీవు; 
క్రొవ్వు+ఎసలారన్‌= మదము హెచ్చగా; శరకోటిన్‌= బాణాలకోట్లను; వెసన్‌= వేగంతో; పరంగించితి+(వి)+ఏనిన్‌= ప్రయోగించి నప్పటికి; 
ఏన్‌= ఏను; నవ్వుదున్‌+కాని= నవ్వుతూ ఉంటానేగాని; మనంబునన్‌= నా మనస్సులో; కోపము= (క్రోధము; పుట్టదుసూ= కలుగదు 
సుమా! 


తాత్సర్యం: ఓ శిఖండినీ! నీవు (ద్రుపదమహారాజుకు కూతురుగా పుట్టావు. పిదప (బ్రహ్మదేవుడు నిన్ను మగవాడుగా 
సృష్టి చేశాడు. అట్లాంటి ఆడుదియైన నీ మీద బాణాలు వేయడం నాకు ఇష్టంకాదు. కాబట్టి నీవు నీకు గల 
మదం కొద్దీ నా మీద ఎన్ని బాణాలు వేసినా సరే - నేను నవ్వుతూ ఊరక ఉంటానే గాని, నా మనస్సులో నీ 
మీద కోపం పుట్టదు సుమా! 

విశేషం: శిఖండిని - 'ద్రుపదరాజు కూతురు. “కన్యా శిఖండినీ జాతా, పురుషో వై నివేదితః (సం. మహాభారతం). యక్షుని మగతనాన్ని 
ఆ శిఖండిని (గహించటంచేత “శిఖండి” అని ప్రసిద్ది చెందినది. 

వ. అనినం గోపించి శిఖండియు నతని కిట్లనియె. 323 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; శిఖండియున్‌= శిఖండికూడా; కోపించి= కోపం చెంది; అతనికిన్‌= భీస్ముడితో; 
ఇట్టు+అనియె(న)= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడు పై విధంగా చెప్పగా, శిఖండి కోపగించినవాడై అతనితో ఇట్టా అన్నాడు. 
క 'గెలిచితి రాజుల నెల్లను | బలియుండగు పరశురాముప్రతివీరు(డవై 
యలవుకలిమి నెబిపిన । నీ చలము బలము నాకు. జూప. జాలవు కంటే? 324 


ప్రతిపదార్థం: రాజులన్‌= రాచవారిని; ఎల్లను= అందరినీ; గెలిచి తివి= గెలిచావు; బలియుండు+అగు= బలవంతుడైనట్టి; పరశురాము 
ప్రతివీరు(డవు+ఐ= పరశురాముడికి సమానుడైన వీరుడుగా అయి; అలవు+కలిమిన్‌= బలముయొక్క అతిశయాన్ని; నెజపిన= 
వ్యాపింపజేసిన; నీ చలము= నీ యొక్క మాత్సర్యాన్ని; బలము= బలాన్ని; నాకున్‌= శిఖండినైన నాకు; చూపన్‌+చాలవు= 
చూపలేకున్నావు; కంటే?= చూచావా! 

తాత్సర్యం: 'ఓ భీషా a! నీవు రాజుల నందరినీ గెలిచావు. మహాబలపరా(క్రమం గల పరశురాముడికి సమ ఉజ్జి అయినవాడివి. 
నీ బలాతిశయాన్ని లోకంలో బాగా విస్తరింపజేశావు, అట్టి నీవు నీబలం, చలం నాకు చూపలేకున్నావు కదా! 


క ఏయు మొకనేర్వుమై ని । ట్లేయక క్రీడించి యరుగు మెట్లయినను మ 
తాయకముల నిను గూల్లెద(। జూ యెవ్వత నైతి నేమి సూచెదు? నన్నున్‌. 325 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 411 


ప్రతిపదార్థం: ఒక నేర్పుమైన్‌= ఏ కొద్ది నేర్ఫుతోనైనా; ఏయుము= బాణాలతో కొట్టుము; ఇట్టు= ఈ విధంగా; ఏయక= బాణాలు 
ప్రయోగించక; క్రేడించి= తొలగి; అరుగుము= వెళ్ళు; ఎట్టు+అయిననున్‌= ఏ విధంచేతనైనా; మత్‌+సాయకములన్‌= నా బాణాలతో; 
నినున్‌= నిన్ను; కూల్చెదన్‌= చంపుతాను; చూ= సుమా!; ఎవ్వతన్‌+ఐతిన్‌= నేనెవరైతే నేమి?; నన్నున్‌= నన్ను; ఏమి చూచెదు?= ఏమి 
చూస్తావు? 
తాత్పర్యం: ఓ భీష్మా! నీలో ఏ కొద్ది నేర్పున్నా నా పైన బాణాలు ప్రయోగించు. చేతకాకపోతే బాణాలు 
ప్రయోగించకుండా అవతలికి వెళ్ళిపొమ్ము. నీవు నిలిచి బాణాలు వేసినా, తొలగిపోయినా - ఎట్టయినా సరే నేను 
బాణాలు వేసి నిన్ను చంపుతాను. నేను ఆడదాననైతేనేమి? మగవాడనైతేనేమి? నన్నేం చూస్తావు? 
క _ నేండెమెయి నైనను నీ పోండిమి( సెడం దోన తవిలి పొదువుదు నిన్నున్‌ 

వా(డిమగ( డనుట యుడుపుదు । వే(డిమి సొం పెసంగ నస్త్రవిద్య మెజియుదున్‌. 326 


ప్రతిపదార్థం: నేడు= ఈనాడు; ఏ+మెయిన్‌+అయిననున్‌= ఏ విధంగానైనా సరే; నీ పోండిమి= నీ యొక్క ఒప్పిదము; చెడన్‌= 

చెడిపోయేట్టుగా; తోనన్‌ తవిలి= వెంబడి తగులుకొని; నిన్నున్‌ నిన్ను; పొదువుదున్‌= (క్రమ్ముకొంటాను; వాండి మగండు+అనుటన్‌= 

చురుకుతనం గల మగవా డనే ప్రసిద్ధిని; ఉడుపుదున్‌= పోగొట్టుతాను; అస్త్రవిద్యకున్‌= ఆయుధాల విద్యలో; వేండిమి సొంపు= 
తీక్షతయొక్క ఆధిక్యం; ఎసంగన్‌= అతిశయించగా; మెజయుదున్‌= ్రకాశిస్తాను. 

తాత్సర్యం: ఓ భీష్మాచార్యా! ఈ దినం ఏవిధంగానైనా, నీ వాక్యం చెడిపోయేటట్టుగా నీ వెంబడిపడి నిన్ను 

క్రమ్ముతాను. చురుకుదనం గల మగవాడివనే (ప్రసిద్దిని రూపుమాపుతాను. ఆయుధాలు ప్రయోగించే విద్యలో 

నాకున్న నిశితత్వం ప్రదర్శిస్తాను.” 

వ. అనుచు మజియు నైదమ్ములేసి నప్పలుకులు విని ఫల్గునుం డాత్మగతంబున నేండు శిఖండి చందంబు వింత 
యయియున్న యది. నదీనందనుండు సమయుటకు సమయం బైన దైవదత్తోత్సాహంబున నేచి పలికెం 
గావలయు'నని యూహించి యుపోద్దలంబుగా నతని కిట్లనియె. 327 

ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెప్పుచు; మటియున్‌= ఇంకాకూడా; ఐదు+అమ్ములు= ఐదు బాణాలను; ఏసెన్‌= ప్రయోగించాడు; 

ఫల్గునుండు= అర్జునుడు; ఆ+పలుకులు= ఆ మాటలు; విని; నేండు= ఈనాడు;శిఖండి చందంబు= శిఖండియొక్క విధము; 
వింత+అయి= ఆశ్చర్యమై; ఉన్న+అది; నదీనందనుండు= భీష్ముడు; సమయుటకున్‌= చావడానికి; సమయంబు+ఐనన్‌= 
సమయంకాగా; దైవదత్త+ఉత్సాహంబునన్‌= విధిచే ఈయబడ్డ ఉత్సాహంబుతో; ఏచి= విజృంభించి; పలికెన్‌+కావలయున్‌+ అని= 
పలికాడు కాబోలు అని; ఆత్మగతంబునన్‌= తనలో; ఊహించి; ఉప+ఉద్బలంబు+కాన్‌= (ప్రోత్సాహం కలిగేట్టుగా; అతనికిన్‌= 

ఆ శిఖండికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అని ఈ విధంగా శిఖండి భీష్ముడిని తూలనాడుతూ మరల ఐదు బాణాలతో అతడిని కొట్టాడు. 

అప్పుడు వాడాడిన మాటలు అర్జునుడు విని, “ఓహో! నేడు వీడి విధానం వింతగా కన్పిస్తున్నది. భీష్ముడు చావటానికి 

సమయం ఆసన్నమైంది కాబట్టే, దైవ (ప్రేరణచేత ఉత్సాహం కలిగి విజృంభించి పలికాడు, కాబోలు” అని తన 
మనస్సులో ఊహించి వాడి ఉత్సాహాన్ని హెచ్చుచేసేట్టుగా ఇట్టా అన్నాడు: 
అర్జునుడు శిఖండికి( బ్రోత్సాహంబు గలిగించి భీష్మ్కుపై( గవియించుట (సం. 6-104-51) 

ఆ. “ఇట్లు లాడి పిదప నేమియు జేయంగ. । జాలకున్న మనల జగము నవ్వు 

నేను గలుగ నిన్ను నెవ్వరి కేమియు. । జేయరాదు భీష్ము నేయు మదరి.” 328 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ మాదిరి; ఆడి= మాటలాడి; పిదపన్‌= అటుపైన; ఏమియున్‌= ఏమీకూడా; చేయంగన్‌+చాలక= 

చేయలేక; ఉన్నన్‌= ఉన్నట్టయితే; మనలన్‌= మనలను; జగము= లోకము; నవ్వున్‌= నవ్వుతుంది; ఏనున్‌= అర్జునుడనగు నేను; 

కలుగన్‌= ఉండగా; నిన్నున్‌; ఎవ్వరికిన్‌= ఎవరికిగాని; ఏమియున్‌+చేయరాదు= ఏమీ చేయడానికి సాధ్యంకాదు; అడరి= 

విజృంభించి; భీష్మున్‌+ఏయుము= భీష్ముడిని బాణాలతో కొట్టుము. 

తాత్పర్యం: 'ఓ శిఖండీ! ఈ విధంగా బీరాలు పలికి అటుపై బలంగా యుద్ధం చేయకుండా ఊరకుంటే, మనలను 

చూచి జనం నవ్వుతారు. నేను నీకు అండగా ఉండగా నీ కేమి భయం? ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. విజ్బంభించి 

భీష్ముడితో తలపడు'మని అర్జునుడు అన్నాడు. 

వ. అనియె నప్పుడు గాంగేయుండు దొలంగి పాంచాలబలంబులపై( దజిమినం దెఅపి గని పాండవబలంబులు 
గాండీవి మున్నుగా( గవిసినం గౌరవసేన దెరలి మరలినం జూచి కురురాజు సురనదీసూనుతోడ 'నీవు గలుగ 
మన సైన్యంబు దైన్యంబు నొంద నగునే?” యనవుడు రారాజుతో నతండు. 329 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అప్పుడు; గాంగేయుండున్‌; తొలంగి; పాంచాల బలంబులపైన్‌= పాంచాల రాజు సేనలపైకి; 
తటిమినన్‌= కవియగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; తెజపిన్‌+కని= సందుచూచికొని; గాండీవిమున్ను+కాన్‌= 
అర్జునుడు ముందు నిలబడగా; కవిసినన్‌; కౌరవసేన; తెరలి= తొలగి; మరలినన్‌= వెనుకకు మళ్ళగా; కురురాజు= దుర్యోధనుడు; 
సురనదీసూనుతోడన్‌= భీష్ముడితో; నీవు+కలుగన్‌= నీవు ఉండగా; మన సైన్యంబు= మనయొక్క సేన; దైన్యంబున్‌= హీనమైన 
దశను; పొందన్‌+అగున్‌+ఏ?= చెంద తగునా?; అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ భీషు శడు; రారాజుతోన్‌= దుర్యోధనుడితో. 
తాత్పర్యం: పై విధంగా అర్జునుడు శిఖండితో చెప్పిన సమయంలో, భీష్ముడు తొలగిపోయి పాంచాలరాజు సేనల 
మీద పడ్డాడు. ఆ సందు చూచికొని పాండవబలాలు, గాండీవి ముందు నిలబడగా శత్రు సైన్యం మీదికి కవిశాయి. 
అప్పుడు కౌరవుల బలం భయంతో ఒదిగి ఒదిగి, వెనుకకు మళ్ళింది. దుర్యోధనుడు చూచి, నీవు ఉండగానే 
మన సేనలకు ఇంత దుఃస్టితి పట్టటమా? అని భీష్ముడితో అన్నాడు. దానికి భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా 
బదులు చెప్పాడు. 
విశేషం: భీష్ముడు తాను బుణం తీర్చుకొన్నానని, పాండవు లజేయులని దుర్యోధనుడితో అంటాడు. 
క “మును పదివేవురం జంపుదు । ననియిచ్చినబాసవచ్చె నవనీశ్వర! నీ 

మనిచినబుణంబు దీర్ణితి । విను లా విటమీ౦ద6 దజుంగువిధమై తోంచెన్‌. 330 
ప్రతిపదార్థం: అవనీశ్వర!= ప్రభువగు దుర్యోధనా! పదివేవురన్‌= పదివేల మందిని; చంపుదున్‌+అని= చంపుతానని; మును= 
ముందు; ఇచ్చిన= ఒసగిన; బాస= (ప్రతిజ్ఞ; వచ్చెన్‌= పూర్తి అయింది; నీ మనిచిన బుణంబు= నీవు పోషించడంచేతనైన అప్పును; 


తీర్చితిన్‌; తీర్చివేశాను; విను= వినుము; ఇటమీ(ద(న్‌= ఇకమీదట; లావు= బలము; తయుంగు విధము+ఐ= తగ్గిపోయే మాదిరిగా; 
తోటెన్‌= అనిపిస్తోంది. 


తాత్పర్యం: 'ఓ దుర్యోధనా! మునుపు పదివేల యోధులను చంపుతానని నేను చేసిన (ప్రతిజ్ఞ పూర్తయింది. నీవు 
ఇన్నాళ్ళు నన్ను పోషించావు. ఆ బుణం తీర్చికొన్నాను. అయ్యా, విను! ఇక నా బలం తగ్గిపోతూన్నట్టుగా అనిపిస్తున్నది. 


ఆ. నేంటిభంగి సూడ నృపవర । పాండవు లొండె నన్ను వారి నొండె నేను 
సమయశేంత గలుగు సమసెదరే? యొక । మర్వుచేత వా రమర్వబలులు. 331 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 413 


ప్రతిపదార్థం: నృపవర!= రాజులలో గొప్పవాడైన దుర్యోధనా!; నే(టిభంగిన్‌= ఈ నాటి విధానాన్ని; చూడన్‌= చూడగా; పాండవులు; 
నన్ను ఒండెన్‌= నన్నుగాని; నేను; వారిన్‌ఒండెన్‌= వాళ్ళను గాని; సమయన్‌+చేంత= చంపటం; కలుగున్‌= జరుగుతుంది; 
అమర్హబలులు= చావులేని దేవతల బలంవంటి బలంగలవారైన; వారు= ఆ పాండవులు; ఒక మర్త్యుచేతన్‌= ఒక మానవుడిచేత; 
సమసెదరు+ఏ?= చస్తారా? 


తాత్పర్యం: ఓ దుర్యోధన మహారాజా! నేటి పరిస్థితి చూస్తే పాండవులు నన్నుగాని, నేను పాండవులనుగాని 
చంపడం తప్పకుండా జరుగుతుంది. ఆ పాండవులు దేవతల బలంవంటి బలంగలవారు కావటంచేత, ఒకానాక 
మానవుడైన నావంటి వాడిచేత చస్తారా? (ఈ పద్యంలో తాను చావటం ఖాయమని, పాండవులు జయించడం 
నిజమని నిక్కచ్చిగా భీష్ముడు దుర్యోధనుడికి చెప్పాడు.) 


వ. ఐనను నా చేతి బలుపు సూడుమీ యని పలికి పేర్చి పటుతరశరార్చులం బ్రచండ నరనాథ యూథంబులం 
బొదివికొని పాండవులకుం దేథిచూడరాక నిర్ణూమదహనస్వభావుండైన పితామహు ప్రాపున భవత్చుత్రులు 
శత్రుబలంబుల బడలువడంజేయందొడంగిన వారిం గనుంగొని. 332 

ప్రతిపదార్థం: ఐనను= అయినప్పటికి; నా చేతి బలువు= నా చేతియొక్క బలాన్ని; చూడుమీ= చూడు; అని పలికి; పేర్చి= 
విజృంభించి; పటుతరశర+అర్భులన్‌= మిక్కిలి సమర్థములైన బాణాల జ్యాలలతో; ప్రచండ నరనాథ యూథంబులన్‌= అసాధ్యమైన 
రాజుల గుంపును; పొదివికొని= ఆక్రమించి; పాండవులకున్‌; తేజిచూడరాక= రెప్పవేయక చూడటానికి సాధ్యంకాక; నిర్‌+ధూమ= 
పొగలేని; దహన+అగ్నియొక్క; స్వభావుండు+ఐ= స్వభావంగలవాడైన; పితామహు (ప్రాపునన్‌= తాతగారైన భీషు శని ఆశ్రయం(అండ)తో; 
భవత్‌+పు(త్తులు= నీ కొడుకులు కౌరవులు; శతుబలంబులన్‌= శత్రువులైన పాండవుల సేనలను; బడలు+పడన్‌+చేయన్‌= బడలిక 
చెందేటట్లు చేయటానికి; తొడంగినన్‌= మొదలుపెట్టగా; వారిన్‌= ఆ కౌరవుల సేనలను; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: అయినప్పటికీ నా బాహుబలం చూడు, అని అంటూ బాగా దిట్టమైన బాణాల జ్వాలలతో అసాధ్యమైన 
రాజుల గుంపును ఎదుర్కొన్నాడు భీష్ముడు. అప్పు డాయనను పాండవులు తేరిపార చూడలేకపోయారు. అప్పుడు 
భీష్ముడు పొగలేని అగ్గిలా మండిపడుతూ ఉండగా నీ కొడుకులందరూ అతని అండన చేరి, పాండవుల బలగాలను 
నొచ్చిపోయేటట్టు చేయసాగారు. ఆ కౌరవసేనలను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. పాండవేయమాత్స్యపాంచాలయాదవ । పాండ్యకేకయాదిబలము లొక్క 

మొగిన త్రోవ నీదుమొనలు మార్కొనుటయు । నపుడు పోరు ఘోర మయ్యె నధిప! 333 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్టా!; పాండవేయ= పాండవులకొడుకుల; మాత్స్య= మత్స్యదేశపురాజు; పాంచాల= పాంచాలరాజు; 
యాదవ= యాదవులు; పాండ్య= పాండ్య దేశపురాజు; కేకయ= కేకయరాజు; ఆది= మొదలుగాగల వారియొక్క; బలములు= 
సేనలు; ఒక్క మొగిన= ఒక్కసారిగా; త్రోవన్‌= కవియగా; నీదు= నీయొక్క; మొనలు= సైన్యాలు; మార్కొనుటయున్‌= ఎదిరించగా; 
అపుడు; పోరు= కౌరవ పాండవుల యుద్దం; ఘోరము= భయంకరమైందిగా; అయ్యెన్‌. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాండవుల కొడుకులు, మత్స్యదేశపురాజు, పాంచాలరాజు, యాదవులు, 
పాండ్యుడు, కేకయరాజు మొదలుగా గల వారి సైన్యాలు ఒక్కుమ్మడిగా కవియగా, నీ కొడుకు దుర్యోధనుడి 
సేనలు కూడా ఎదిరించగా యుద్దం చాలా భయంకరంగా జరిగింది. 


వ. అట్టియెడ నర్జునుండు శిఖండి నాలోకించి. 334 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌; అర్జునుండు; శిఖండిన్‌; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: అప్పుడు అర్జునుడు శిఖండిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “నీవు భీష్మున కలికినం బోవ దేను । గలుగ వెజిపేల? యతనిపై( గవియు మెయిది 
కొని మదీయబాణంబుల. గుప్పంగూర6 । బటిపి కూల్చెద నీతనిం బటురయమున.” 335 


ప్రతిపదార్థం: నీవు; భీష్మునకున్‌= భీష్ముడికి; అలికినన్‌= భయపడినా కూడా; పోవదు= భీష్ముడి మరణం తప్పదు; ఏను= 
నేను; కలుగన్‌= ఉండగా; వెజపు+ఏల?= నీకు భయమెందుకు?; ఎయిదికొని= వెంబడించి; అతనిపైన్‌= ఆ భీష్ముడి మీదికి; 
కవియుము= పర్వుము; మదీయబాణంబులన్‌= నా దగ్గరుండే బాణాలను; కొని= తీసికొని; కుప్ప(గూరన్‌= కుప్పలుకుప్పలుగా; 
పటపి= ప్రయోగించి; పటురయమునన్‌= మిక్కిలి వేగంతో; ఈతనిన్‌= ఈ భీష్ముడిని; కూల్చెదన్‌= చంపుతాను. 


తాత్పర్యం: “ఓ శిఖండీ! నీవు భీష్ముడి దెబ్బకు భయపడినా కూడా ఆతడి చావు తప్పదు. నే నున్నానుకదా! 
ఇక నీకు భయం దేనికి? అతడి వెంటపడుము. నేను నా బాణాలన్నీ ప్రయోగించి కుప్పలు కుప్పలుగా గుప్పించి 
చాలా వేగంతో ఈనా డీ భీష్ముడిని కడతేర్చుతాను. 


వ. అనిన నాతని పలుకులు విని యెలుంగెత్తి ధృష్టద్యుమ్నుండు. 336 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆతని పలుకులు= ఆ అర్జునుడి మాటలు; విని; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; 
ధృష్టద్యుమ్నుడు. 


తాత్సర్యం: అని అనగా, ఆ అర్జునుడి మాటలను విన్నట్టి ధృష్టద్యుమ్నుడు బిగ్గరగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “మన యోధులందటును శాం । తనవునిపై. దజబుము. డింద్రతనయుండు గలుగన్‌ 
మన మతనికి శంకింపంగం | బనిలే దని పలికి యార్షి బలువిడి నడరెన్‌. 337 


ప్రతిపదార్థం: మన యోధులు= మన పక్షంలోని వీరులు; అందజును= అందరూకూడా; శాంతనవునిపైన్‌= భీష్ముడిమీదికి; 
తణుము(డు= కవియుడు; ఇంద్ర తనయుండు= ఇంద్రుడి కుమారుడు - అర్జునుడు; కలుగన్‌= ఉండగా; మనము; అతనికిన్‌= 
ఆ భీష్ముడికి; శంకింపంగన్‌+పనిలేదు= భయపడనక్కరలేదు; అని పలికి; ఆర్చి= బొబ్బరించి; బలువిడిన్‌= బలంగా; అడరెన్‌= 
విజృంభించాడు. 


తాత్పర్యం: 'మన యోధులందరు ఏకంగా భీష్ముడిని చుట్టుముట్టండి. అర్జును డుండగా మనకేం భయం? ఆ 
భీష్ముడిని చూచి మనం జంక పనిలేదు” అని అంటూ, పెనుబొబ్బపెట్టి ధృష్టద్యుమ్నుడు బలంగా విజృంభించాడు. 


వ. అప్పడు ధర్మజభీమనకులసహదేవులును సుభద్రాతనయద్రౌపదేయులును ద్రుపదవిరాటులును, సాత్యకి 
చేకితాన ధృష్టకేతు కేకయ మాగధులును మటియునుం జేయంగల దొరలు నొక్కపెట్ట బెట్టండరిన నిక్కడ 
గురుపుత్రభూరిశ్రవసులును, గృతవర్మకృపకాంభోజపతులును, వికర్ణదుర్ముఖ వివింశతిచిత్రసేనులును లోనైన 
యోధులు దేవవ్రతునకుం దలకడచి వారిం దలపడి రిట్లు మందాకినీనందనుపయిం గవియు 
పాండవసైనికులను నతని కడ్డుపడు కౌరవ్యవీరులును జూచునెడ సురల కనిమిషత్వంబు సార్థకం బయ్యె 
నయ్యవసరంబున. 338 


భీష్మపర్వము క్ష తృతీయాశ్వాసము 415 


ప్రతిపదార్థం: అప్పుడు; ధర్మజ; భీమ; నకుల; సహదేవులును సుభద్రాతనయ= సుభద్ర కుమారుడు అభిమన్యుడు; 
ద్రౌైపదేయులును= (ద్రౌపదికుమారులునూ; ద్రుపద విరాటులును; సాత్యకి; చేకితాన; ధృష్టకేతు; కేకయ; మాగధులును; 
మజీయునున్‌; చేయన్‌+కల= సమర్ధులైన; దొరలును; ఒక్కపెట్టన్‌= ఒకేసారిగా; బెట్టు= అధికంగా; అడరినన్‌= విజృంభించగా; 
ఇక్కడ= ఈ కౌరవసేనలో; గురుపుత్ర భూరి శ్రవసులును= అ శృత్తామయు, భూరి శ్రవసుడును; కృతవర్మ; కృప; కాంభోజ పతులును; 
వికర్ల; దుర్ముఖ; వివింశతి అనే వారు; చిత్రసేనులును; లోను+ఐన యోధులు= మొదలుగా గల వీరులు; దేవవ్రతునకున్‌= భీష్ముడికి; 
తలకడచి= అతిక్రమించి; వారిన్‌= ఆ పాండవపక్షంలోనివారలను; తలపడిరి= ఎదుర్కొన్నారు; ఇట్లు; మందాకినీ నందను పయిన్‌= 
భీష్ముడిమీద; కవియు; పాండవసైనికులను= పాండవుల సేనలో ఉండేవారిని; అతనికిన్‌= ఆ భీష్ముడికి; అడ్డుపడు= అండగా 
ముందు అడ్డుకొనే; కౌరవ్యవీరులునున్‌= కౌరవుల సేనలోని శూరులను; చూచు+ఎడన్‌ చూచే సమయంలో; సురలకున్‌= దేవతలకు; 
అనిమిషత్వంబు= రెప్పపాటు లేకుండుట; సార్థకంబు+అయ్యెన్‌= సఫలమైంది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు బొబ్బలుపెట్టుతూ విజృంభించినప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడున్నూ, 
అభిమన్యుడు, ద్రౌపది కొడుకులున్నూ, సాత్యకి, చేకితానుడు, కేకయమాగధరాజులున్నూ ఇంకా ఉండే రాజులందరూ 
ఒకే ఊపుతో బాగా విజృంభించారు. ఇక్కడ కౌరవసేనలో అశ్యృత్తామ, భూరి(శ్రవసుడు, కృతవర్మ, కృపాచార్యుడు, 
కాంభోజరాజున్నూ, వికర్ణుడు, దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు మొదలుగా కలిగిన శూరులు, భీష్ముడికి రక్షణగా 
ముందు భాగంలో నిలిచి, పాండవ సైనికులను ఎదిరించారు. ఈ యుద్దపుపట్టును చూస్తూన్న దేవతలకు రెప్పపాటు 
లేకుండటం సఫలమైంది. (అంటే ఘోరంగా యుద్దం జరిగిందని, దేవతలు ఆ యుద్దాన్ని రెప్పవేయకుండా చూశారని 
భావం.) 


క మొనసి శిఖండిని మున్నిడి | కొనియురవడి( దటుము నరునకును వెస దుశ్శా 
సను డడ్డపడియె( బొంగిన । వననిధికిని వేలవోలె వసుధాధీశా! 339 


ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= భూమికి భర్తవైన ధృతరాష్ట్ర మహారాజా!; మొనసి= పూనుకొని; శిఖండిని= శిఖండి అనేవాడిని; 
మున్ను+ఇడికొని= ముందుగా పెట్టుకొని; ఉరవడిన్‌= చాలావేగంగా; తణుము= కవియుచున్నట్టి; నరునకున్‌= అర్జునుడికి; వెసన్‌= 
వేగంతో; దుళ్ళాసను(డు; పొంగిన= ఉబ్బిన; వననిధికిన్‌= సముద్రానికి; వేల+పోలెన్‌= చెలియలికట్టలాగా; అడ్డపడియెన్‌= 
అడ్డువచ్చాడు. 


తాత్సర్యం: ప్రయత్నంతో శిఖండిని ముందు ఉంచికొని వేగంగా ముందుకు దూసుకొనిపోతున్న అర్జునుడికి - 
సముద్రానికి చెలియలికట్ట మాదిరిగా దుశ్శాసనుడు అడ్డుతగిలాడు. 

నిశేషం: అలం: ఉపమ. సముద్రానికి చెలియలికట్ట ఎట్లాగో - వేగంగా ముందుకు పోతున్న అర్జునుడికి దుశ్శాసనుడు అట్టాగ. 
వ. ఇట్లు నిలువరించి. 340 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నిలువరించి= ఆపి. 

తాత్సర్యం: పైన చెప్పినరీతిగా దుశ్శాసనుడు పాండవసేనను నిలబడేటట్టుగా చేసి (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క, ఇరువురంగృష్ణుల నాతం । డిరువదిబలునారసముల నేసెం గ్రోధ 
స్పురితు( డయి నొంచెం ర్రీడియు । నరనాయక! యతని నూటునారాచములన్‌. 341 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరనాయక!= ప్రభూ; ఆతండు= ఆ దుశ్శాసనుడు; ఇరువురన్‌= ఇద్దరైన; కృష్ణులన్‌= కృష్ణుడిని, అర్జునుడిని; 
ఇరువది బలు నారసములన్‌= ఇరవై వాడి బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు; క్రీడియు(న్‌)= అర్జునుడున్నూ; క్రోధస్సురితుడు+అయి= 
కోపంచే అదరుతున్నవాడై; నూణు నారాచములన్‌= నూరు బాణాలతో; అతని(న్‌)= ఆ దుళ్ళాసనుడిని; నొంచెన్‌= బాధించాడు. 


తాత్సర్యం: రాజా! ఆ దుశ్శాసనుడు ఇరువది బాణాలతో, ఆ కృష్ణార్ణును లిద్దరినీ కొట్టాడు. అర్జునుడు మిక్కిలి 
కోపించి నూరు బాణాలు వేసి దుళశ్ళాసనుడిని నొవ్వజేశాడు. 


తే. అతడు నొచ్చియు నాటించె నైదుతూపు । లింద్రసుతుఫాలమున నాత( డేచి విల్లు 
దునిమి పెల్లేయ( దల(కక దుస్పసేను( । డన్యధనువున నిరువదేనమ్ము లేసె. 342 

ప్రతిపదార్థం: అత(డు= ఆ దుశ్ళాసనుడు; నొచ్చియున్‌= బాధపొందికూడా; ఇంద్రసుతు ఫాలమునన్‌= అర్జునుడి నొసటన; 
ఐదు+తూపులు= అయిదు బాణాలు; నాటించెన్‌= గుచ్చినాడు; ఆతండు= ఆ అర్జునుడు; ఏచి= విజృంభించి; విల్లున్‌= దుశ్శాసనుడి 
వింటిని;తునిమి= తునకలు చేసి; పెల్లు= అధికంగా; ఏయన్‌= బాణాలతో కొట్టగా; దుస్ఫసేను(డు= దుళ్ళాసనుడు; తలంకక= 
చలించకుండా; అన్యధనువునన్‌= వేరే విల్లుతో; ఇరువది+ఏను= ఇరవై అయిదు;అమ్ములు= బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: దుశ్శాసనుడు చాలా దెబ్బతినికూడా, అర్జునుడి నొసట అయిదు బాణాలు గుచ్చాడు. ఆ అర్జునుడు 
మిక్కిలి విజృంభించి, దుశ్శాసనుడి వింటిని తునుకలు చేసి, చాలా బాణాలు వేశాడు. కాని దుళ్ళాసనుడు ఏ మాత్రం 
చలించకుండా, వేరే విల్లందుకొని ఇరవైఅయిదు బాణాలు ప్రయోగించాడు. 


క ఆతూపులు నటికి పరి । స్పీతంబగు నారసంబు పృథుతరవక్ష 
స్ప్యూతంబు సేసి విజయుడు । నీ తనయుని మూర్చ వుచ్చె నిష్టురవృత్తిన్‌. 343 


ప్రతిపదార్థం: విజయుండు= అర్జునుడు; ఆ తూపులు= దుశ్శాసనుడు వేసిన ఆ బాణాలను; నణీకి= తుంటలు చేసి; 
పరిసీతంబు+అగు= మిక్కిలి విశాలమయిన; వక్షస్‌= రొమ్మున; స్యూతంబున్‌+చేసి= గ్రుచ్చుకొనేటట్టుగా చేసి; నీ తనయునిన్‌= 
దుశ్ళాసనుడిని; నిష్టురవృత్తిన్‌= కఠోరంగా; మూర్చపుచ్చెన్‌= మూర్చ చెందేట్టుగా చేశాడు. 


తాత్పర్యం: దుళ్ళాసనుడు తనపై ప్రయోగించిన బాణాలను అర్జునుడు తుంటలు చేసి, చాలా శక్తి గల ఒక బాణాన్ని 
ప్రయోగించాడు. ఆ బాణం దుళ్ళాసనుడి విశాలమైన రొమ్ములో బాగా గ్రుచ్చుకొన్నది. ఆ దెబ్బతో నీ కొడుకు 
దుశ్శాసనుడు మూర్చపోయాడు. 


వ. ఇట్లు దుశ్మాసనుండు సోలి వ్రాలుటయు. 344 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ మాదిరి; దుళశ్ళాసనుండు= దుశ్శాసనుడు; సోలి= సొమ్మసిల్లి; వాలుటయున్‌= ఒరిగిపోగా. 
తాత్పర్యం: దుళ్ళాసనుడు మూర్చ చెంది, రథంలో వాలిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సారథి యరదము భీష్ముని । తేరివెనుక కెగిచె నంత. దెలివొంది ధృతి 
స్పారు( డగు న కుమారు డు । దారగతిన్‌ మగిడి వచ్చి తా30 గ్రీడిన్‌. 345 


ప్రతిపదార్థం: సారథి= దుశ్శాసనుడి సారథి; అరదమున్‌= రథాన్ని; భీష్ముని తేరి వెనుకకున్‌= భీష్ముడి రథం వెనుకప్రక్కకు; ఎగిచెన్‌= 
తరిమాడు; అంతన్‌= అంతలోపల; ధృతిస్సారు(డు+అగు= ధైర్యంచే గొప్పవాడైన; ఆ+కుమారుండు= ఆ దుశ్శాసనుడు; తెలివి+ఒంది= 
స్పృహపాొంది; ఉదారగతిన్‌= గొప్పదైన గమనంతో; మగిడివచ్చి= తిరిగివచ్చి; |క్రీడిన్‌= అర్జునుడిని; తాశెన్‌= మార్కొన్నాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 417 


తాత్పర్యం: దుళ్ళాసనుడు మూర్చ చెందగానే, అతడి సారథి భీష్ముడి రథానికి వెనుక ప్రక్కకు తన రథాన్ని 
తరుముకొని పోయాడు. అంతలోనే, మహాధైర్యవంతుడైన ఆ దుశ్శాసనుడు తెప్పరిల్లుకొని, హుందాగా తిరిగివచ్చి 
అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


వ. తదవసరంబున సాత్యకితో నలంబుస భగదత్తులును, నభిమన్యునితో సుదక్షిణుండును, విరాటద్రుపదులతో 
నశ్వత్థామయు, సహదేవునితో. గృపాచార్యుండును, నకులునితో వికర్ణుండును, ఘటోత్కచునితో 
దుర్ముఖుండును, భీమసేనుతో భూరిశ్రవసుండును, జేకితానుతో( జిత్రసేనుండును, ధర్మనందనుతో 
నస్త్రగురుండును దలపడిన బెట్టిదంబగు బవరం బయ్యె నందిరుదెజంగుల యోధులు 
నన్యోన్యధ్వజభంజనంబును, బరస్పరతురగహననంబును, నితరేతరసూతనిపాతనంబును, మిథఃకోదండ 
ఖండనంబును జేయుచుండం బటుతరశరనంపాతసంపాదితశంపాజాలకాబీ లంబును, బీషణ 
గుణరణనగర్జాస్పూర్దితంబును, రక్తధారాసారఘోరంబును, నగు నపూర్వ పర్టన్యసమయంబు దోంచె నప్పుడు 
గయ్యంబు కలరూపంతయుం గనుంగొనుటకు మింటి క్రేవ నున్న వెరవు గా దను పరుసున సవితృండు 
సగమింటికిం జనుదెంచె; నట్టియెడ. 346 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబున్‌= ఆ సమయంలో; సాత్యకితోన్‌; అలంబుస భగదత్తులునున్‌; అభిమన్యుతో; సుదక్షిణుండునున్‌= 
సుదక్షిణుడనే వాడున్నూ; విరాట[ద్రుపదులతోన్‌; అశ్చత్భామయున్‌; సహదేవునితోన్‌; కృపాచార్యుండును; నకులునితో; వికర్ణుండును; 
ఘటోత్కచునితోన్‌; దుర్ముఖుండును; భీమసేనుతోన్‌ ; భూరిశ్రవసుండున్‌; చేకితానుతోన్‌; చిత్రసేనుండును; ధర్మనందనుతోన్‌= 
ధర్మరాజుతో; అస్త్రగురుండున్‌= విలు విద్య నేర్పిన గురువైన ద్రోణాచార్యుడున్నూ; తలపడినన్‌= మార్కొనగా; బెట్టిదంబు+అగు= 
క్రూరమైన; బవరంబు+అయ్యెన్‌= యుద్దం జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; ఇరు+తెజంగుల యోధులున్‌= రెండు పక్షాలలోని 
వీరులున్నూ; అన్యోన్య ధ్వజ భంజనంబును= ఒండొరుల యొక్క టెక్కెములను విరుచుకోవడం; పరస్పర తురగ హననంబునున్‌= 
ఒకరి గుర్రాలను మరొకరు చంపుకోవడం; ఇతరేతర సూత నిపాతనంబును= ఒండొరుల సారథులను పడవేయటం; మిథః 
కోదండ ఖండనంబును= అన్యోన్యం ధనువులను (త్రుంచివేయటం; చేయుచుండన్‌= చేస్తూండగా; పటుతర= మిక్కిలిగట్టివైన; 
శర= బాణాలయొక్క, సంపాత= బాగా పడవేయటంచేత; సంపాదిత= కలుగజేయబడిన; శంపా= మెరుపుతీగల యొక్క; జాలక= 
సమూహంచేత; ఆభీలంబును= భయంకరమైనదిన్నీ, భీషణ= భయంకరమైన; గుణ= అల్లెత్రాళ్ళయొక్క; రణన= ధ్వనుల; గర్జా= 
ఉరుములయొక్క; స్ఫూర్ణితంబును= ప్రతిధ్వనులు కలదియు; రక్తధారా= నెత్తుటిధారలనే; ఆసార= జడివానచేత; ఘోరంబును(న్‌)= 
భయంకరమైనదియు; అగు= అగునట్టి; అపూర్వ పర్దన్యసమయంబు= మునుపు లేనట్టి వర్షాకాలం; తోంఛెన్‌= తోపింపచేసింది; 
అప్పుడు= ఆ సమయంలో; కయ్యంబుకలరూపు= యుద్దం ఉన్నదున్నట్టుగా; అంతయున్‌= పూర్తిగా; కనుంగొనుటకున్‌= 
చూడటానికి; మింటి (క్రేవన్‌= ఆకాశంలో ఒక వైపు; ఉన్నన్‌= ఉండగా; వెరవు గాదు= సాధ్యం కాదు; అనుపరుసునన్‌= అనే 
విధంగా; సవితృండు= సూర్యుడు; సగమింటికిన్‌= ఆకాశం మధ్యభాగానికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ యుద్దంలో సాత్యకితో అలంబుసుడు, భగదత్తుడు; అభిమన్యుడితో సుదక్షిణుడు; విరాటరాజు, ద్రుపదుడు 
ఇ వీరిద్దరితో అశ్యత్తామ; సహదేవుడితో - కృపుడున్నూ, నకులుడితో - వికర్ణుడు; ఘటోత్కచుడితో దురు ్యఖుడు; 
భీముడితో భూరి(శ్రవసుడు; చేకితానుడితో చిత్రసేనుడు; ధర్మరాజుతో ద్రోణాచార్యుడు తలపడ్డారు. పోరుఘోరంగా 
ఉండినది. ఆ యుద్దంలో రెండుపక్షాల వారు ఒకరొకరి ధ్వజాలను విరచటం, ఒండొరుల గుర్రాలను చంపుకోవటం, 
ఇరుపక్షాలవారి సారథులను పడవేయటం, వీరి విండ్లను వారు, వారి విండ్లను వీరు 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


తుంచివేయటం జరుగుతూ ఉంటే, విరివిగా బాణాలు విసురుకోవటం చేత కలిగిన మెరుపుల గుంపులచే 
భయంగొలిపేది, భయంకరమైన అల్లైత్రాళ్ళ ధ్వనులనెడి ఉరుముల కదలికలు కలది, నెత్తుటి ధారలనే జడివానచే 
ఘోరమైనది అవుతూ, మునుపెన్నడూ లేని వర్షాకాల సమయంగా అనిపించింది. అప్పుడు సూర్యభగవానుడు 
ఆకాశంలో ఒకవైపు యుద్దం జరుగుతున్నట్టిది జరుగుతున్నట్టుగా చూడటానికి సాధ్యంకాదని అనుకొన్నాడో అన్నట్లు 
ఆకాశంలో మధ్య భాగానికి చేరుకొన్నాడు. అట్టి సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: అలం: ఉత్పేక్షం. 


మ. పటుదుశాసనబాణపంక్తి నతిదర్వస్పూర్తిమై. ద్రుంచి యు 
తృటకోపానలదీప్తవక్తుం డగుచున్‌ గాండీవి పెల్లేయుడుం 
ద్రుటితజ్యాలతికాధనుర్ధ్యజుండు నిర్లూనాఖిలాంగుండు నై 
రటదశ్వం బగుతేరితో నతండు సంత్రాసంబునం బాటినన్‌. 347 


ప్రతిపదార్థం: గాండీవి= అర్జునుడు; పటు; దుళ్ళాసన= దుశ్చాసనుడిచే ప్రయోగింపబడ్డ, బాణ= బాణాలయొక్క; పంక్తిన్‌= 
వరుసను; అతిదర్చ స్ఫూర్తిమైన్‌= మిక్కుటమైన గర్వంచేతనైన కదలికతో; త్రుంచి= తునుకలు చేసి; ఉత్కట= ఎక్కువైన; కోప= 
కోపమనెడి; అనల= అగ్గిచే; దీప్త= జ్వలించెడి; వ(క్రుడు+అగుచున్‌=ముఖంగల వాడౌతూ; పెల్టు= అధికంగా బాణాలను; ఏయుడున్‌= 
ప్రయోగించగా; అతండు= ఆ దుశ్శాసనుడు; తుటిత= తునిగిపోయిన; జ్యాల తికా= తీగవంటి అల్లెత్రాడు; ధనుః= విల్లు; 
ధ్వజుండు+ఐ= ధ్వజం ఇవి అన్నీకలవాడై; నిర్దూన+అఖిల+అంగుండున్‌+ఐ= గాయపరచబడిన ఎల్ల అవయవాలు కలవాడై; 
రటత్‌+అశ్వంబు+అగు= సకిలిస్తున్న గుర్రాలుగల; తేరితోన్‌= రథంతో; సంత్రాసంబునన్‌= మిక్కుటమైన భయంతో; పాటినన్‌= 
పారిపోగా. 


తాత్పర్యం: దుశ్ళాసనుడు వేసిన గొప్ప బాణాలన్నిటినీ, అర్జునుడు చాలా కోపంతో (త్రుంచివేశాడు. కోపాగ్నితో 
జ్వలిస్తుండే ముఖంతో చాలా బాణాలను దుళ్ళాసనుడి మీద ప్రయోగించాడు. దానితో ఆ దుళ్ళాసనుడి అల్లెత్రాడు, 
విల్లు - ధ్వజం తునాతునక లయ్యాయి. అంతేకాదు, అతడి అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. తన తేరి గుర్రాలు 
భయంతో సకిలిస్తుండగా, భయపడి అతడు పారిపోయాడు. 


తే. ఫల్గునుండు భీష్మముందటిబలము నెల్ల। జటులరథవల్గనుం డయి( చంపుచున్న( 
జూచి ద్రోణుండు గుణరవస్సురణఘూర | రోదసీభాగు( డగుచు మార్మొన( గడంగి. 348 


ప్రతిపదార్థం: ఫల్లును(డు= అర్జునుడు; చటుల= చలించుచున్న; రథంయొక్క+వల్లనుండు+అయి= గుర్రాల గమన భేదం కలవాడై; 
భీష్ము ముందటి బలమున్‌+ఎల్లన్‌= భీష్ముడి ముందు నిలబడియుండే సైన్యాన్నంతా; చంపుచున్‌+ఉన్నన్‌= చంపుతుండగా; ద్రోణుండు; 
చూచి; గుణ= అల్లెత్రాటియొక్క; రవ= శబ్దముయొక్క; స్ఫురణ= అనుకంపనాల చేత; ఘూర్ష= తిరుగుడు పడుతూ ఉండే; 
రోదసీభాగుండు+అగుచున్‌= భూమ్యాకాశమధ్యభాగం కలవాడౌతూ; మార్కొనన్‌= ఎదుర్కోవటానికి; కడంగి= ప్రయత్నపడి. 


తాత్సర్యం: అర్జునుడు, తన రథాల గుర్రాలు గతిభేదాలతో నడుస్తూ ఉండగా, భీష్మాచార్యుడికి ముందుండే 
సైన్యాన్నంతా చంపుతూ వచ్చాడు. దాన్ని చూచి (ద్రోణాచార్యుడు తన వింటినారిని బాగా శబ్చింపజేశాడు. ఆ 
శబ్దం వల్ల ఏర్పడ్డ కంపనం భూమి, ఆకాశాల మధ్యభాగాన్ని తిరుగుడు పడేటట్టు చేసింది. అప్పుడు ద్రోణుడు 
ఎదుర్కొనటానికి సిద్దపడుతూ ఉండగా (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 419 
ద్రోణాచార్యు లశ్వత్తామను భీష్కునకు సహాయంబుగా( బంపుట (సం. 6-108-1) 


వ. అక్కడ నడచినం గౌంతేయాగ్రజుండు తోడన తవిలి సేనాసమేతంబుగా నడ్డపడి పోనీక పెనంగుచుండ 
నక్కుంభసంభవుండు. 349 


ప్రతిపదార్థం: ఆ+కడన్‌= ఆ చోటికి; నడచినన్‌= ద్రోణుడు వెడుతూ ఉండగా; కౌంతేయ+అ(గ్రజుండు= ధర్మరాజు; తోడన్‌+అ= 
వెంటనే; తవిలి= వెంబడించి; సేనాసమేతంబుగాన్‌= సైన్యంతో కూడుకొని ఉన్నట్టుగా; అడ్డపడి= ఎదురునిలిచి; పోనీక= పోనీకుండా; 
పెనంగుచున్‌+ఉండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణాచార్యుడు. 


తాత్సర్యం: [ద్రోణుడు అర్జునుడున్న దిక్కుకు నడుస్తూ ఉండగా, ధర్మరాజు తనసేనతో కూడా, ద్రోణుడిని 
వెంబడించి, అడ్డు తగిలి అతడిని పోనీయక యుద్దం చేస్తూ ఉండగా, ద్రోణాచార్యుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 
క అప్పుడు క్రోధమునం గను । నిప్పలు రాలంగ6 దనకు నెజిసంగడ మై 

యొప్పిన తనయున కి ట్లని । చెప్పెం దత్మాలగతి విశేషము లెల్లన్‌ 350 


ప్రతిపదార్థం: అప్పుడు; (క్రోధమునన్‌= కోపంచేత; కను నిప్పులు= కన్నుల నుండి నిప్పు కణికలు; రాలంగన్‌= రాలుతూ ఉండగా; 
తనకున్‌= ద్రోణుడికి; నెజసంగడము+ఐ= చాలా చేరికగా; ఒప్పిన= ఉన్నటువంటి; తనయునకున్‌= కొడుకైన అశ్వత్తామకు; 
తద్‌+కాల గతి విశేషములు= ఆ సమయాన జరుగుతుండే విశేషాలను; ఎల్లన్‌= అన్నింటిని; ఇట్టు+అని+చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ సమయాన (ద్రోణాచార్యుడు, కన్నులనుండి నిప్పులు రాలుతుండగా, చాలాకోపంగా తనకు చాలా 
దగ్గరలో ఉన్న తన కొడుకైన అశ్యృత్తామను చూచి, ఆ సమయంలో తనకు ఏర్పడ్డ పరిస్థితిని గూర్చి ఈ విధంగా 
nN షా డా) cs యఖ 
చెప్పాడు. 
చ. ' తడంబడె దివ్యబాణముల తంత్రము, మంత్రము. దప్పెడుం గడు 
న్వడం(3డు6 జాపదండము, మనంబును నాకు వశంబుగాదు, వీ 
డ్వడియెడు( జెయ్వు లంగము గడంక దొటంగెడు, నేంటి భంగి గ 
వ్వడి తనపూన్ని( దీర్చుట ధ్రువంబని బుద్ది జనించె( బుత్రకా! 351 


ప్రతిపదార్థం: పుత్రకా!= ఓ కుమారుడా! అశృత్తామా!; దివ్యబాణముల తంత్రము= అమోఘాలైన బాణాల కార్యసాధనోపాయం; 
తడంబడెన్‌= తడబాటు చెందుతున్నది; మంత్రము= అ(స్తాలకు సంబంధించిన మంత్రము; తప్పెడున్‌= తప్పిపోతూ ఉన్నది; 
చాపదండము= ధనుస్సుయొక్క దండము; కడున్‌= మిక్కిలిగా; వడశౌడున్‌= వణకుతున్నది; నాకున్‌; మనంబును= మనస్సు 
కూడా; వశంబు+కాదు= అధీనంలో ఉండటంలేదు; చెయ్వులు= పనులు; వీడు+పడియెడున్‌= వదలిపెట్టిపోతున్నవి; అంగము= 
శరీరం; కడంకన్‌= ప్రయత్నాన్ని; తొజుంగెడున్‌= విడిచిపెట్టుతున్నది; నే(టిభంగిన్‌= ఈ నాటి యుద్దపురీతితో; కవ్వడి= అర్జునుడు; 
తన పూన్కిన్‌= తన యొక్క ప్రయత్నాన్ని; తీర్చుట= నెరవేర్చటం; ధ్రువంబు+అని= నిజమని; బుద్ది= ఆలోచన; జనించెన్‌= 
పుట్టింది. 


తాత్సర్యం: [ద్రోణాచార్యుడు తత్కాలంలో తనకు కల్గిన తారుమారు స్థితిని తన కొడుకుతో ఈ విధంగా 
తెలుపుతున్నాడు. “కుమారా! అమోఘాలైన బాణాలన్నీ తడబడుతున్నాయి. ఆయా ఆయుధాల అధిదేవతల 
మంత్రాలు మరచిపోతున్నాను. ధనుస్సున ఉండే దండం వణకుతున్నది. నా మనస్సు నా అధీనంలో ఉండటం 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


లేదు. ఆయా సమయంలో చేయవలసిన పనులు జ్ఞప్తికి రావటంలేదు. శరీరం ప్రయత్నాన్ని విడిచిపెట్టుతున్నది. 
ఈనాటి యుద్ద విధానాన్ని చూస్తే అర్జునుడు తన (భీష్ముడిని చంపుతాననే) నిర్ణయాన్ని నిజంగా నెరవేర్చుతాడని 
నాకు తోస్తున్నది. 

వ. అతని మును మటు తలయెత్తి చూడుము. 352 
ప్రతిపదార్థం: అటు= అటువైపు; అతని మునుము= ఆ అర్జునుడి సేన యొక్క అ(గ్రభాగాన్ని; తలయెత్తి= తలను పైకెత్తి; 
చూడుము. 


తాత్సర్యం: ఓ అశ్వత్థామా! అటు బాగా తల పైకెత్తి, అర్జునుడు చేసే బీభత్సాన్ని చూడుము. 


క. కూలెడు గుట్టింబులు ధర । వ్రాలెడు నేనుంగులు6 గెడయు రథములు నై యా 
భీల యుగాంత సముద్ధట । కాలపురోభాగరేఖ గాన(గనయ్యెన్‌. 353 


ప్రతిపదార్థం: కూలెడు= పడిపోతున్న; గుజ్టంబులు= గుర్రాలు; ధరన్‌= నేలమీద; (వ్రాలెడు= వాలిపోతుండే; ఏను6గులున్‌= 
ఏనుగులున్నూ; కెడయు= పడిపోతున్న; రథములున్‌+ఐ= రథములున్నూ కలిగి; ఆభీల= భయంకరమైన; యుగాంత= మహా 
ప్రళయ కాలంలోని; సమ్‌+ఉద్భట= భయంకరమైన; కాల= సమయము యొక్క; పురోభాగ= ముందటి భాగమందు ఏర్పడే; 
రేఖ= గుర్తు గీర; కానంగన్‌+అయ్యెన్‌= కన్పిస్తుంది. 

తాత్పర్యం: గుర్రాలు కుప్పకూలుతున్నాయి. ఏనుగులు నేలమీదికి ఒరిగిపోతున్నాయి. రథాలు పడిపోతున్నాయి. 
భయం కలిగించే మహాప్రళభయంలో దానికిముందు కాలంలో కన్పించే చిన్నెలు ఎన్నో అగుపడుతున్నాయి. 


వ. అదియునుం గాక. 354 
ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతమాత్రమే కాకుండా. 
తాత్సర్యం: సేనానష్టమే కాకుండా, చాలా దుశ్ళకునాలు కూడా కలుగుతున్నాయి. 


తే. అడరి కురుసేనపై గ్రద్దలాడ( జొచ్చె(। బడుచునున్నవి యుల్క లిక్కడ వినంగ 
వచ్చె నతిరూక్షభంగి శివారుతంబు । లాపగానందనునకుం గీ డావహిల్లు. 355 


ప్రతిపదార్థం: (గ్రద్దలు= గద్దలు; అడరి= విజృంభించి; కురుసేనపైన్‌= కురురాజుల సేనమీద; ఆడన్‌+చొచ్చెన్‌= తిరుగాడ సాగాయి; 
ఇక్కడన్‌; ఉల్కలు= కొరవులు; పడుచున్‌+ఉన్నవి= పడిపోతున్నాయి; శివారుతంబులు= ఆడనక్కల ఊళలు; అతిరూక్షభంగిన్‌= 
చాలా కరకుగా; వినంగన్‌ వచ్చెన్‌= వినవస్తున్నాయి; ఆపగానందనునకున్‌= భీష్ముడికి; కీడు= చెడ్డ(అశుభం); ఆవహిల్లున్‌= 
కలుగును. 


తాత్సర్యం: కురుసేనపైన గద్దలు తిరుగుతున్నాయి. మనం ఉన్న తావులో నిప్పులేని కొరవులు పడుతున్నాయి. 

చాలా కటువుగా ఆడనక్కల అరుపులు వినవస్తున్నాయి. అందుచేత భీష్ముడికి ముప్పు తప్పుదు. 

వ. యుధిష్టిరు మొగంబునం గ్రోధం బగ్గలం బై తో'యచున్నయది ద్రౌపదేయ నకులసహదేవసహితుం డయి 
తటుమునతని మిగిలి నాకు రా రాదు నీవు దేవవ్రతుపాలికిం బోయి యతనికి దాపట వలపటం బ్రాపై నిలువు 


మిది ప్రాణంబులు డాంచు సమయంబు గా దని పలికి పనిచిన నశ్వత్తామ యుద్దామగతిం జనియె నక్కడ 
భీమసేనుండు. 356 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 421 


ప్రతిపదార్థం: యుధిస్టిరు మొగంబునన్‌= ధర్మరాజు ముఖంలో; క్రోధంబు= కోపం; అగ్గలంబు+ఐ= ఎక్కువై; తోచుచున్నయది= 
కనుపించుచున్నది; (ద్రౌైపదేయ; నకుల; సహదేవ; సహితుండు+అయి= వీరందరితో కూడుకొన్నవాడై; తణుము= కవియుచుండే; 
అతనిన్‌= ఆ ధర్మరాజును; మిగిలి= అతిశయించి; నాకున్‌; రారాదు= రావటానికి సాధ్యంకాదు; నీవు; దేవవ్రతుపాలికిన్‌= భీష్ముడి 
దగ్గరకు; పోయి; అతనికిన్‌= ఆ భీష్ముడికి; దాపటన్‌= ఎడమ(ప్రక్క; వలపటన్‌= కుడిప్రక్క; |ప్రాపు+ఐ= అండగా(ఆధారంగా); 
నిలువుము; ఇది= ఈ సమయం; [ప్రాణంబులు; డాయ సమయంబు+కాదు= దాచుకోడానికి అదనుగాదు; అని పలికి; పనిచినన్‌= 
పంపగా; అశ్వత్థామ; ఉద్దామగతిన్‌= గొప్ప నడకతో; చనియెన్‌= వెళ్ళాడు; అక్కడన్‌= భీష్ముడు యుద్దం చేస్తూ ఉన్నచోట; 
భీమసేనుండు. 

తాత్సర్యం: ధర్మరాజు ముఖం కోపావేశంతో కూడుకొని ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు (ద్రౌపది కొడుకులు, నకుల 
సహదేవులతో కూడి నాపైకి ఉరుకుతున్నాడు. అతడిని దాటుకొని రావటానికి నాకు సాధ్యంకాదు. కనుక నీవు 
ఆ భీష్ముడి దగ్గరకు వెళ్ళి, అతనికి కుడియెడమ భాగాలలో అండగా నిలబడు. ప్రాణాలు దాచుకోడానికి ఇది 
సమయంకాదు.” అని చెప్పగానే, అశ్వత్తామ తీవ్రమైన గమనంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ భీముడు (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క _ నరుండేచి శిఖండి. బుర । స్సరుంగాం గొని యపుడు భీష్కు సమయింపంగ స 
త్వరు€ డగుటకు( దగ రణత । త్వరు€ డై కురుసేనమీ౦ద6 దణిమెం బెలుచన్‌. 357 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; నరు(డు= అర్జునుడు+ఏచి= విజృంభించి; శిఖండిన్‌= శిఖండిని; పురస్సరుగాన్‌+కొని= 
ముందు పెట్టుకొని; భీష్మున్‌= భీష్ముడిని; సమయింప.గన్‌= చంపడానికి; సత్వరుండు+అగుటకున్‌= వేగిరపాటుతో కూడిన వాడు 
కావటానికి; తగన్‌= తగునట్టు(అనుకూలం)గా; రణతత్పరుండు+ఐ= యుద్దమందాసక్తి గలవాడై; కురుసేనమీ(దన్‌= కౌరవసైన్యం 
మీదికి; పెలుచన్‌= ఆ(గహంతో; తటిమెన్‌= కవిశాడు. 


తాత్సర్యం: అర్జునుడు విజృంభించి, శిఖండిని ముందుంచుకొని, భీష్ముడిని చంపటానికి త్వరపడేదానికి అను 
కూలంగా భీముడు యుద్దంమీది ఆసక్తితో, కురుసేనమీదికి ఉరికాడు. (భీముడు కురుసేనమీదికి కవియటం 
వలన, అర్జునుడికి భీష్ముడిని చంపడానికి మంచి అవకాశం కలిగిందన్నమాట.) 


వ. ఇట్లు దణిమి గాంగేయుముందటిబలంబుల బారిసమరం దొడంగిన భగదత్తకృపకృతవర్మశల్యసైంధవ 
చిత్రసేనదుర్మర్షణవిందానువిందవికర్ణులు పదుండ్రు నొక్కపెట్ట భీమునిం బొదివి నానాస్త్రసంతానంబుల 
నొప్పించిన నొచ్చియుం జలింపక పోరునమ్మారుతిం గనుంగొని క్రీడి తోడై తజియ నుటికి ధనువుల 
తునియలను, బాణంబులపథియలను, గేతుచ్చత్రచామరంబుల చెక్కలను, భూషణంబులపాొళ్ళను, 
బుడమిం గప్పినం జూచి సుయోధనుండు సుశర్మాదిభూపాలకుల నాలోకించి యా భీమార్జునులం దాక 
నియోగించిన. 358 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తజిమి= కవిసి; గాంగేయు ముందటి బలంబులన్‌= భీష్ముడి ముందుండే సేనలను; 
బారి+చమరన్‌= చంపటానికి; తొడంగినన్‌= ఆరంభించగా; భగదత్త కృప; కృతవర్మ; శల్య; సైంధవ; చిత్రసేన; దుర్మర్షణ; వింద; 
అనువింద; వికర్ణులు; పదుండ్రున్‌= పదిమందికూడా; ఒక్కపెట్ట= ఒకేసారిగా; భీమునిన్‌= ఆ భీముడిని; పొదివి= (క్రమ్ముకొని; 
నానా+అస్త్ర సంతానంబులన్‌= పలురకాల ఆయుధాల గుంపులతో; నొప్పించినన్‌= బాధించగా; నొచ్చియున్‌= బాధపడికూడా; 
చలింపక= కదలకుండా; పోరు= యుద్దం చేస్తుండే; ఆ+మారుతిన్‌= ఆ భీముడిని; క్రీడి= అర్జునుడు; కనుంగొని= చూచి; తోడు+ఐ= 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీముడికి సహాయుడై; తజీయన్‌= దగ్గరకు రావటానికి; ఉతికి; ధనువుల తునియలను= విండ్లతునుకలతో; బాణంబుల 
పజీయలను= బాణాల బద్దలతో; కేతుచ్చ(త్ర చామరంబుల చెక్కలను; ధ్వజాలు, గొడుగులు చామరాలు - వీటియొక్క ముక్కలతో; 
భూషణంబుల పొళ్ళను= ఆభరణాల చూర్లంతోను; పుడమిన్‌= భూమిని; కప్పినన్‌= కప్పివేయగా; చూచి; సుయోధనుండు; 
సుశర్మ+ఆది భూపాలకులన్‌= సుశర్మ మొదలైన రాజులను; ఆలోకించి= చూచి; ఆ భీమ+అర్జునులన్‌= ఆ భీముడిని, అర్జునుడిని; 
తాంకన్‌= ఎదిరించటానికి; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా. 

తాత్సర్యం: ఈ విధంగా భీముడు కవిసి, భీష్ముడికి ముందు భాగాన ఉండే సైన్యాన్ని చంపటాన్ని ఆరంభించాడు. 
భగదత్తుడు, కృపుడు, కృతవర్మ, శల్యుడు, సైంధవుడు, చిత్రసేనుడు, దుర్మర్హణుడు, విందుడు, అనువిందుడు, 
వికర్ణుడు - అనే పదిమంది ఒక్కసారిగా ఆ భీముడిని చుట్టుముట్టి, పలు రకాల ఆయుధాలు (ప్రయోగించి, 
బాధించారు. తాను బాధపడి కూడా కదలకుండా నిలబడి యుద్దం చేస్తున్న భీముడిని చూచి సాయపడటానికై 
అర్జునుడు తోడుగా వచ్చాడు. ధనుస్సుల తునుకలతో, బాణాల బద్దలతో, ధ్వజాల తుంటలతో, గొడుగుల 
తునుకలతో, చామరాల ముక్కలతో, నగల పొడులతో నేలను కప్పివేశారు. సుయోధనుడు ఆ దృశ్యాన్ని చూచాడు. 
సుశర్మ ముఖ్యుడుగా గల రాజులను చూచి, ఆ భీమార్గునులను ఎదుర్కొనుడని ఆజ్ఞాపించాడు. 


క. ముందటిపదుండ్రు నా నృపు । లందటునుం గూడి పెన(గి యయ్యిరువురచే 

తం దూలపోవ. జొచ్చిన€ । గ్రందుగ బలుమొనల నెల్ల గవియం బనిచెన్‌. 359 
ప్రతిపదార్థం: ముందటి పదుండ్రున్‌= ముందు చెప్పిన ఆ పదుగురు రాజులున్నూ; ఆ నృపులు= దుర్యోధనుడు ఆజ్ఞాపించిన 
సుశర్మ మున్నగు రాజులున్నూ; అందణునున్‌= వారు, వీరు - అందరున్నూ; కూడి= ఏకమై; పెనంగి= యుద్దం చేసి; 
ఆ+ఇరువురచేతన్‌= ఇద్దరైన ఆ భీమార్జునులచేత; తూలపోవన్‌= చిన్నపోవడానికి; చొచ్చినన్‌= ఆరంభించగా; (క్రందుగన్‌= 
ఎక్కువగా; బలు మొనలన్‌+ఎల్లన్‌= నానావిధాలైన సైన్యాన్ష్నంతయు; కవియన్‌; పనిచెన్‌= ఆజ్ఞ చేశాడు. 


తాత్సర్యం: మొదట భీముడిని ఎదుర్కొనటానికి వచ్చిన భగదత్తాదులు పదిమంది రాజులు, ఇప్పుడు దుర్యోధనుడి 
ఆజ్ఞచే వచ్చిన సుశర్మ మొదలుగా గల వీరులు - వీరందరూ కూడా, ఆ భీమార్జునుల దెబ్బలకు తూలిపోసాగారు. 
దీన్ని గమనించి, దుర్యోధనుడు తనకు గల సకలవిధాలైన సైన్యాలను ఆ భీమార్దునులను ఎదుర్కోవలసిందిగా 


ఆజ్ఞాపించాడు. 


వ. ఇవ్విధంబునం బెక్కుమొనలు పయింబడిన నయ్యిరువురకు€ బోరు భరం బగుట యెటింగి సౌభద్రసాత్యకి 
ప్రముఖులగు రథికజనంబులు సైన్యోపేతంబుగా. ద్రోచి యేచిన. 360 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; పెక్కు= అనేకములైన; మొనలు= సేనలు; పయిన్‌= మీద; పడినన్‌= పడగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ భీమార్జునుల కిద్దరికి; పోరు= యుద్దము; భరంబు= బరువైనదిగా; అగుట= కావటాన్ని; ఎటీంగి= తెలిసికొని; 
సౌభద్ర సాత్యకి (ప్రముఖులు+అగు= అభిమన్యుడు, సాత్యకి ముఖ్యులుగా గల; రథికజనంబులు= రథాన్నెక్కి యుద్దం చేసేవారు; 
సైన్య+ఉపేతంబు+కాన్‌= సేనలతో కూడునట్టుగా; త్రోచి= ముందుకు నడిచి; ఏచినన్‌= విజృంభింపగా. 


తాత్సర్యం: కౌరవసేన మొత్తంగా కూడి, భీమార్జునుల మీదికి కవియగా - వారిద్దరికి అపుడు యుద్దం చాలా 
దుర్భరమైంది. ఈ పరిస్థితిని గుర్తించి, అభిమన్యుడు సాత్యకి ముఖ్యులుగా గల పాండవసేనలో గల రథికులందరూ, 
తమ తమ సైన్యాలతో బాగా ముందుకు సాగి విజృంభించి యుద్దం చేయసాగారు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 423 


క. పాండవబలముల యత్యు | ద్దండపరాక్రమము సూచి దర్పోద్ధతవే 

దండములం గనిన కేసరి । చండత భీష్ముండు వొదివె శరనఖరములన్‌. 361 
ప్రతిపదార్థం: భీష్ముండు= భీష్ముడు; పాండవబలముల= పాండవుల సేనలయొక్క; అతి+ఉద్దండ పరాక్రమము= మిక్కిలి అధికమైన 
శౌర్యాన్ని; చూచి; దర్ప+ఉద్దత= గర్వం యొక్క అతిశయంగల; వేదండములన్‌= ఏనుగులను; కనిన= చూచిన; కేసరి చండతన్‌= 
సింహం యొక్క కోపం వంటి కోపం గలవాడై; శరనఖరములన్‌= బాణాలవంటి గోళ్ళతో; పొదివెన్‌= క్రమ్ముకొన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు పాండవసేనల యొక్క ఉద్దండ పరా(క్రమాన్ని చూచాడు. దానితో ఆయనకు దర్పం 
పెల్లుబికింది. కోపగించిన సింహం ఎట్టాగయితే తనవాడి గోళ్ళతో ఏనుగులను కప్పివేస్తుందో ఆ మాదిరి తన 
పదనైన బాణాలతో పాండవుల సేనలను కప్పివేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 'శరనఖరములన్‌ అనేమాటలో రూపకాలంకారం. దీనిచే ఉపమాలంకారం ఉపజీవ్యమైంది. 


క డొల్లెడుసూతులు( బెలుచం । ద్రెళ్ళెడు తురగములు. గా నతిక్రూరగతిం 

బెల్లేయుచు సత్వరముగ । నెల్లెడలం దాన యగుచు నేడ్తెజి( బొదివెన్‌. 362 
ప్రతిపదార్థం: డొల్లెడు= పడునట్టి; సూతులున్‌= సారథులున్నూ; పెలుచన్‌= అధికంగా; (త్రెళ్ళెడు= ఎగిరిపడేటువంటి; 
తురగములున్‌+కాన్‌= గుర్రాలు కలుగునట్టుగా; అతి క్రూరగతిన్‌= మిక్కిలి కఠోరమైన రీతితో; పెల్లు= అధికంగా; ఏయుచున్‌= 
బాణాలతో కొట్టుతూ; సత్వరముగన్‌= వేగంతో కూడునట్టుగా; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్ల; తాను+అ= తానే; అగుచున్‌= 
ఉంటున్నవాడై; ఏడ్తెరన్‌= పరాక్రమంతో; పొదివెన్‌= కవిశాడు. 
తాత్సర్యం: సారథులు కిందపడేటట్టుగా గుర్రాలు ఎగిరిపడేటట్టుగా చాలా కఠినంగా విజృంభించి, వేగంతో అన్ని 
చోట్లా తానే జౌతూ, బాణాలతో పాండవసేనను పరిమార్చుతూ, భీష్ముడు ఆశ్చర్యకరంగా యుద్దం చేశాడు. 


వ. ఇట్లు పెద్దయుంబ్రొద్దు విహరించి యపరాహ్హం బగుటయు నతం డాత్మగతంబున. 363 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ చెప్పిన విధంగా; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; విహరించి= విహారం చేసి;అపరాహ్హంబు+అగుటయున్‌= 
పగటిలో నాల్గవభాగంకాగా; అతండు= ఆ భీష్ముడు; ఆత్మగతంబునన్‌= తనలో. 
తాత్సర్యం: ఈ విధంగా చాలాసేపు యుద్దం చేసి, భీష్ముడు అపరాహ్హ కాలం కాగా తన మనసులో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 
తే. _“ఉత్తమక్షత్రియుల నెల్ల నుగ్రవృత్తి । నేడు పదినాళ్ళగోలె నా నిశితశరచ 

యములఈ గూల్చితి వేసరినట్టులయ్యె । మేనితోడి పొత్తిం కిట మానుటొప్ప.' 364 
ప్రతిపదార్థం: ఉత్తమ క్షత్రియులన్‌= ఉత్తములైన రాజులను; ఎల్లన్‌= అందరిని; ఉ(గ్రవృత్తిన్‌= భయంకరమైన (ప్రవర్తనతో; నేండు 
పదినాళ్ళగోలెన్‌= ఈ పది దినాలు మొదలుకొని; నా నిశిత శరచయములన్‌= నాయొక్క పదునైన బాణాల సమూహాలతో; 
కూల్చితిన్‌= చంపివేశాను; వేసరినట్టులు+అయ్యెన్‌= విసుగుచెందినట్టైంది; ఇంకన్‌= ఇకమీదట; ఇటన్‌= ఈ లోకంలో; మేని 
తోడిపొత్తు= శరీరంతోడి సంబంధాన్ని; మానుట= వదలిపెట్టడం; ఒప్పున్‌= తగినది. 
తాత్పర్యం: భీష్ముడు ఇట్టా అనుకొన్నాడు “ఈనాటితో పది దినాలుగా చాలా భయంకరంగా మహామహా రాజుల 
నెందరినో పదునైన బాణాలు గుప్పించి చంపాను. ఇప్పుడు నాకే విసుగు పుట్టుతున్నది. ఇక ఈ శరీరాన్ని 
వదలిపెట్టటం తగినపని.” 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని తలంచి తొలంగి బలంబులం దెరల్టికొనుచుం గయ్యంబు సేయు చందంబునం గౌంతేయాగ్రజుం గదిసి 
యల్లన యతనితో ని ట్లనియె. 365 


ప్రతిపదార్థం: అని తలంచి= పై విధంగా అనుకొని; తొలంగి= అవతలకు వెళ్ళి; బలంబులన్‌= సేనలను; తెరల్చికొనుచున్‌= 
తొలగించుకొంటూ; కయ్యంబు= యుద్దాన్ని; చేయు చందంబునన్‌= చేసే మాదిరిగా; కౌంతేయ+అ(గ్రజున్‌= ధర్మరాజును; కదిసి= 
సమీపించి; అల్లన= మెల్లగా; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+ అనియెన్‌= ఇలా అన్నాడు. 

తాత్సర్యం: భీషు ్యడు పై విధంగా అనుకొని, అక్కడినుంచి అవతలికి పోయి, సైన్యాలను ఇటూ అటూ నెట్టుకొంటూ 
- యుద్దం చేసే మాదిరి కనిపించుతూ ధర్మరాజు దగ్గరకువెళ్ళి ఎవరికీ వినబడకుండా సన్నగా అతడితో యిట్లా అన్నాడు: 


క  ' జనియించినంతనుండియు । జనపతులం గ్రూరవృత్తిం జంపుచు నుండం 
జనియెం గాలము విసివితి | ననఘా! యే నింక. జాల నాసురవిధికిన్‌. 366 


ప్రతిపదార్థం: అనఘా!= పాపములేని ధర్మజా! జనియించిన+అంత+ఉండియున్‌= పుట్టినది మొదలుకొని; జనపతులన్‌= 
రాజులను; క్రూరవృత్తిన్‌= కఠినంగా; చంపుచున్‌+ఉండన్‌= చంపుతూ ఉండగా; కాలము= సమయము; చనియెన్‌= కడచిపోయింది; 
విసివితిన్‌= విసుగుచెందాను; ఏను= నేను; ఇంకన్‌= ఇకమీదట; ఆసురవిధికిన్‌= రాక్షసకృత్యానికి; చాలన్‌= సమర్ధుడనుకాను. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! నేను పుట్టినది లగాయతు ఇంతవరకు ఎంతోమంది రాజులను చాలా (క్రూరంగా 
చంపటంతోనే నా కాలం గడచిపోయింది. ఇప్పుడు నేను బాగా విసుగుచెందాను. ఇకమీద ఈ రాక్షసకృత్యానికి 
నేను ఒప్పుకోను; యుద్దంలో సైనికులను నేను చంపజాలను. 


ఆ. మీరునా హితంబు( గోరుదురేని శి | ఖండి మున్ను గాగ గడంగి యంత 

వట్టు వారు నొక్క పెట్టకా బైంబడి । యేయు. డింకం దడవు సేయ వలదు.” 367 
ప్రతిపదార్థం: మీరు= పాండవులైనట్టి మీరు; నా హితంబున్‌= నాయొక్క మేలును; కోరుదురు+ఏనిన్‌= కోరేవారైతే; 
శిఖండిమున్ను+కా(గన్‌= శిఖండి ముందుండేటట్టుగా; కడ(గ౧= ప్రయత్నించి; అంత+వట్టువారున్‌= అందరున్నూ; ఒక్క పెట్టకాన్‌= 
ఒకేసారిగా; సైన్‌+పడి= నామీద పడి; ఏయు(డు= బాణాలు ప్రయోగించండి; ఇంకన్‌= ఇకపైన; తడవు= ఆలస్యం; చేయవలదు. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! మీరు నామేలు కోరేవారైతే, శిఖండిని ముందుపెట్టుకొని, పూనికతో మీ సేనలోని 
వారందరూ ఒక్కుమ్మడిగా నా పైకి ఉరికి, బాణాలతో కొట్టండి. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. 


వ. అని పలికి సమరప్రకారంబునం దేరు గ్రేళ్ళుదోలి పాంచాలబలంబులపయి నడరె నప్పు డయ్యజాతశత్రుండు 

సమీపవర్తి యగు ధృష్టద్యుమ్ను నాలోకించి. 368 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సమర(ప్రకారంబునన్‌= యుద్దం చేసే మాదిరిగా; తేరున్‌= రథాన్ని; క్రేళ్ళు+తోలి= 
పరుగులెత్తించి; పాంచాలబలంబులపయిన్‌= పాంచాలరాజుయొక్క సేనలమీదికి; అడరెన్‌= విజృంభించాడు; అప్పుడు= అట్టి 
పట్టులో; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; సమీపవర్తి+అగు= దగ్గరగానున్నట్టి; ధృష్టద్యుమ్నున్‌; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు పైవిధంగా ధర్మరాజుతో చెప్పి, తానేమో యుద్దంచేసే విధంగా, తన రథాన్ని జోరుగా పోనిచ్చి, 
పాంచాలరాజు సేనల మీదికి విజృంభించాడు. అప్పుడు ధర్మరాజు తనకు సమీపంలో ఉండే ధృష్టద్యుమ్నుడిని 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 425 


క _“దేవవ్రతు పలుకులు విం । టే? వేగమ పనుపు మొక్కటిగం దటుమ(గ యో 
ధావళి నెల్లను భీముడు । నీవును నరుతోడ( గూడి నిగుడు(డు పెలుచన్‌.” 369 


ప్రతిపదార్థం: దేవవ్రతు పలుకులు= భీష్ముడు చెప్పినమాటలు; వింటే?= విన్నావా?; యోధ+ఆవళిన్‌+ఎల్లనున్‌= వీరుల 
సమూహాన్నంతటిని; ఒక్కటిగన్‌= ఒకే మారుగా; తణుమంగన్‌= కవియటానికి; వేగము+అ= వెంటనే(త్వరితంగా); పనుపుము= 
ఆజ్ఞాపించుము; భీముండు; నీవును= నీవు (ధృష్టద్యుమ్నుడు) న్నూ; నరుతోడన్‌+కూడి= అర్జునుడితో చేరి; పెలుచన్‌= ఆటోపంతో; 
నిగుడు(డు= విజృంభించండి. 


తాత్సర్యం: 'ధృష్టద్యుమ్నా! భీష్ముడు చెప్పిన మాటలు విన్నావు గదా! మన సేనలో ఉన్న యోధులందరినీ ఒకేసారిగా 
భీష్ముడి మీదికి కవియవలసినదిగా ఆలస్యం చేయకుండా వెంటనే ఆజ్ఞాపించుము. భీముడు, నీవు అర్జునుడితోకూడి, 
కోపోద్దీప్తులై, ఆతడి మీదికి బాగా విజృంభించండి.” 


వ. అనవుడు నతండు. 370 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు. 
తాత్సర్యం: ధర్మరాజు పై విధంగా చెప్పగానే ఆ ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ, మాత్స్య కైకేయాది మనుజేంద్రులకు6 జేయ । గలయట్టి యోధవీరులకుC జేయి 
సూపి మరున్నదీసూనుపై( గవియింప(। బవనజపార్టుల ప్రాపుకలిమి 


వెటి పేది యందటు( దటుమ( గౌరవపతి । తమ్ములు దొరలును, దాను( దాత. 
గడచి తాంకినం బోరు ఘన మయ్యె నప్పడు । సౌభద్రు( డమ్మహీశ్వరుని నొంచె; 


తే. ద్రోణతనయుండు శైనేయు బాణమయ శ । రీరు( గావించె( జేదీశ పారవు లస 
మాన విక్రము లై యొప్ప మారుతాత్మ। జుండు రారాజు నేనిక పిండు. జదిపె. 371 


ప్రతిపదార్థం: మాత్స్య= మత్స్య దేశపురాజు; కైకేయ= కేకయదేశపురాజు; ఆది= ముందుగాగల; మనుజ+ ఇంద్రులకున్‌= రాజులకు; 
చేయన్‌+కల+అట్టి= సమర్గులైనట్టి; యోధవీరులకున్‌= యోధులకును, వీరులకును; చేయి+చూపి= చేతితో చూపించి; 
మరుత్‌+నదీసూను పైన్‌= భీష్మాచార్యుడి మీదికి; కవియింపన్‌; పవన జపార్టుల= భీమార్జునులయొక్క; ప్రాపుకలిమి= అండ అధికంగా 
ఉండటంచేత; వెజపు+ఏది= భయంలేకుండా; అందణున్‌= పాండవసేనలోని వారందరున్నూ; తజుమన్‌= వెంబడిబడగా; 
కౌరవపతి; అతడి తమ్ములు; దొరలును= ఇతర రాజులును; తాను; తాతన్‌= తాతను(భీష్ముడిని); కడచి= అతిక్రమించి; తాంకినన్‌= 
మార్కొనగా; పోరు= యుద్దం; ఘనము+అయ్యెన్‌= భయంకరంగా ఉండినది; అప్పుడు= అట్టి సమయంలో; సౌభద్రుండు= 
అభిమన్యుడు; ఆ+మహీ+ఈశ్వరునిన్‌= ఆ దుర్యోధనుడిని; నొంచెన్‌= నొప్పించాడు; ద్రోణతనయుండు= ద్రోణాచార్యుడి కొడుకు 
అశృత్త్థామ; శైనేయున్‌= శినివంశం వాడైన సాత్యకిని; బాణమయ శరీరున్‌= బాణాలతో నిండిన శరీరం కలవాడినిగా; కావించెన్‌= 
చేశాడు; చేదీశ పౌరవులు= చేదిరాజు, పురువంశపురాజు; అసమాన వి[క్రములు+ఐ= సాటిలేని పరాక్రమం కలవారై; ఒప్పన్‌= 
ఒప్పియుండగా; మారుత+ఆత్మజుండు= వాయుపుత్రుడు భీముడు; రారాజు+ఏనికపిండున్‌= దుర్యోధనుడి యొక్క ఏనుగుల 
గుంపును; చదిపెన్‌= చంపివేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజు చెప్పినట్లుగా, ధృష్టద్యుమ్నుడు చేసైగతో మత్స్యదేశపురాజు, కేకయరాజు మొదలైన రాజులను, 
బాగా యుద్దం చేయగల యోధులను వీరులను భీష్ముడి మీదికి కవ్వింపజేశాడు. వీరందరూ భీమార్జునులు అండగా 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉండడంచేత ఎంతమాత్రం జంకుగొంకు లేకుండా భీష్ముడి మీదికి విరుచుకపడ్డారు. దీన్ని చూచి, దుర్యోధనుడి 
అందరు తమ్ముళ్ళు, ఇంకా ఉన్న రాజులు, దుర్యోధనుడు - వీరంతా ఏకమై భీష్ముడికి ముందుగా ఆయనకు 
రక్షణగా నిలిచి, పాండవసేనను ఎదుర్కొన్నారు. అప్పుడు యుద్దం చాలా భయంకరంగా జరిగింది. అభిమన్యుడు 
దుర్యోధనుడిని నొచ్చిపోయేట్టు చేశాడు. అశృత్తామ సాత్యకి శరీరాన్ని బాణమయం చేశాడు. చేదిపౌరవుల యుద్దం 
సాటిలేనిదిగా ఒప్పినది. భీముడేమో దుర్యోధనుడి ఏనుగుల గుంపునంతటినీ చంపివేశాడు. 


వ.  మజియు నందు నిందును మందాకినీనందనుపయిం ద్రోవను నతనిం గావను దలంచి గడంగిన సైనికు 
లనేకులు నానాప్రకారంబుల వివిధాయుధంబులం బెనంగుచుండ. 372 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా కూడా; అందున్‌= ఆ పాండవుల సైన్యంలో; ఇందును(న్‌)= ఈ కౌరవసేనలోను; మందాకినీ 
నందనుపయిన్‌= భీష్ముడి మీదికి; త్రోవను= పడదోయడానికి; అతనిన్‌= ఆ భీష్ముడిని; కావను= కాపాడటానికి; ఉద్దేశించి; 
కడంగిన= పూనుకొన్న; అనేకులు= పలువురు; సైనికులు= భటులు; నానా ప్రకారంబులన్‌= పలు రకాలుగా; వివిధ+ఆయుధంబులన్‌= 
పలు విధాలైన ఆయుధాలతో; పెనంగుచున్‌+ఉండన్‌= యుద్దం చేస్తూండగా. 


తాత్పర్యం: పాండవ పక్షంలోని చాలామంది భటులు ఆ భీష్ముడిని కూలదోయడానికి, కౌరవుల భటులు 
పలువురు ఆ భీష్ముడిని కాపాడటానికి, ప్రయత్నించుతూ నానా విధాలుగా, నానా విధాలైన అస్త్రశస్తాలతో 
యుద్దం చేస్తుండగా. 
క మొనసి మృగేంద్రు( మృగేంద్రుండు । చెనయంజను పగిది నరుడు శీఘ్రగతిన్‌ శాం 

తనవుపయి( గవియ దుశ్శా। సను డడ్డము సొచ్చె దేవసంఘము వొగడన్‌. 373 
ప్రతిపదార్థం: మృగ+ఇంద్రుండు= మృగములకు రాజు - సింహము; మొనసి= పూనుకొని; మృగ+ఇంద్రున్‌= మృగాల రాజు 
సింహాన్ని; చెనయన్‌= ఎదిరించటానికి; చనుపగిదిన్‌= వెళ్ళే మాదిరి; నరుండు= అర్జునుడు; శీఘ్రగతిన్‌= వేగంతో కూడిన నడకతో; 
శాంతనవుపయిన్‌= బీష్ముడి మీదికి; కవియ(న్‌); దేవసంఘము= దేవతలసమూహం; పొగడన్‌= పొగడగా; దుశ్శాసనుడు; 
అడ్డము+చొచ్చెన్‌= అడ్డంగా ప్రవేశించాడు. 

co co 

తాత్సర్యం: పూనికతో సింహం మరో సింహాన్ని ఎదుర్కొనటానికి వెళ్ళేమాదిరి అర్జునుడు త్వరత్వరగా భీష్ముడి 
మీదికి కవిశాడు. అంతలో శాంతనవుడిని కాపాడటానికి దుశ్శాసనుడు ఇద్దరికీ అడ్డంగా వచ్చాడు. ఈ సన్నివేశాన్ని 
తిలకించిన దేవతలు దుశ్శాసనుడి శౌర్యాన్ని పొగిడారు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. ఆతని కప్ప డెదుర నమ్మొన నెవ్వరు. । జాలరైరి సవ్యసాచి యొకండ 

నిశితవిశిఖపంక్తి నిగిడించి నొప్పించి । యొత్తి భీష్మువెనుక కొదు(గ జేసె. 374 
ప్రతిపదార్థం: అప్పుడు; ఆ+మొనన్‌= ఆ పాండవుల సేనలో; ఎవ్వరున్‌= ఏ యోధులుగాని; ఆతనికిన్‌= ఆ దుశ్ళాసనుడికి; 
ఎదురన్‌= ఎదిరించడానికి; చాలరు+ఐరి= సమర్గులు కాలేకపోయారు; సవ్యసాచి= అర్జునుడు; ఒక్కండు+అ= ఒకడే; నిశిత విశిఖ 
పంక్తిన్‌= పదునైన బాణాల వరుసలను; నిగిడించి= వ్యాపింపచేసి; నొప్పించి= బాధపెట్టి; ఒత్తి= పొడిచి; భీష్ము వెనుకకున్‌= 
భీష్ముడి వెనుకవైపునకు; ఒదు(గన్‌+చేసెన్‌= తొలగేట్లుగా చేశాడు. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 427 


తాత్పర్యం: దుళ్ళాసనుడు దేవతల పొగడ్తలందుకుంటూ యుద్దంచేస్తున్నాడు. అప్పుడు అతన్ని ఎదిరించగల వీరుడే 
పాండవసేనలో ఎవడూ లేకపోయాడు. ఒక్క అర్జునుడు మాత్రం ఎదుట నిల్చి, పదునుగల బాణాల కుప్పలు 
గుప్పించి, నొప్పించి, దుళ్ళాసనుడిని నొక్కి భీష్ముడి వెనుక నక్కేటట్లు చేశాడు. 

వ. తదవసరంబున సరభసంబున. 375 
ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సరభసంబునన్‌= తొందరపాటుగా. 


తాత్పర్యం: అర్జునుడు బాణాలు గుప్పించే సమయంలో తొందరపాటుతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క భగదత్త్తుని నా కవ్వడి । వెగ డొంద(గ జేసి యతని వెల్లేనుంగు6 గెం 

పుగం జేసిన నాతండును । నిగిడెం బాంచాలమేదినీపతిమీ(దన్‌. 376 
ప్రతిపదార్థం: ఆ+కవ్వడి= ఆ అర్జునుడు; భగదత్తునిన్‌= నరకాసురుడి కొడుకును; వెగడు+ఒందంగన్‌+చేసి= తల్లడపడేటట్టు 
చేసి; అతని వెల్ల+ఏనుంగున్‌= అతడి తెల్ల ఏనుగును; కెంపుగన్‌+చేసినన్‌= ఎర్ర బారేటట్లు చేయగా; ఆతండునున్‌= ఆ 
భగదత్తుడున్నూ; పాంచాల మేదినీ పతి మీ(దన్‌= (ద్రుపదుడి మీదికి; నిగిడెన్‌= విజృంభించాడు. 
తాత్పర్యం: అర్జునుడు భగదత్తుడిని తల్లడిల్లజేశాడు. అతడి తెల్ల ఏనుగును బాణాలతో కొట్టి రక్తసిక్తం చేసి 
ఎరుపురంగు గల దానినిగా చేశాడు. ఆ భగదత్తుడు ద్రుపదమహారాజు మీదికి విజృంభించాడు. 
వ. ఆఖండలనందనుండును శిఖండిం దథిమి తెజపి సూపి దేవవ్రతు నేయుమని పురికొలిపె నంత. 377 
ప్రతిపదార్థం: ఆఖండల నందనుండును= ఇంద్రుని కొడుకు అర్జునుడును; శిఖండిన్‌; తజీమి= వెంబడిబడి ; తెజపి= అవకాశాన్ని, 
చూపి= కనుపరచి; దేవవ్రతున్‌= భీష్ముడిని; ఏయుము+అని= బాణాలతో కొట్టుము అని; పురికొలిపెన్‌= ప్రోత్సహించాడు; అంతన్‌= 
అప్పుడు. 
తాత్పర్యం: అర్జునుడు శిఖండిని బలాత్కరించి, అవకాశాన్ని చూపించి “భీష్ముడిని బాణాలతో కొట్టుము” అని 
ప్రోత్సాహపరిచాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క మనయోధప్రకరము శాం । తనవుం దలకడచి యత్యుదగ్రత నయ్య 

ర్లును( బొదివె నతం డలిగిన(। బెనుగాలిం దూలు మొగిలుపిండునుబోలెన్‌. 378 
ప్రతిపదార్థం: మనయోధప్రకరము= మన(కౌరవ) వీరులసమూహం; శాంతనవున్‌= భీష్ముడిని; తలకడచి= అతిక్రమించి 
ముందునిలబడి; అతి+ఉద(గ్రతన్‌= చాలాభయంకరంగా; ఆ+అర్జునున్‌= ఆ అర్జునుడిని; పొదివెన్‌= కప్పివేసింది; అతండు= ఆ 
అర్జునుడు; అలిగినన్‌= కోపించినవాడుకాగా; పెనుగాలిన్‌= తుపానుగాలిచేత; తూలు= తొలగిపోవు; మొగిలుపిండును+పోలెన్‌= 
మబ్బులసమూహం మాదిరి (చెదరిపోయింది). 
తాత్పర్యం: కౌరవసేనలోని యోధులందరూ భీష్ముడిని కాపాడడానికి ఆయనకు ముందుభాగంలో నిలబడి చాలా 
భయంకరంగా అర్జునుడిని కమ్మివేశారు. ఆ అర్జునుడు అలుగగా, మనసేనలంతా పెనుగాలికి తుత్తునియలై 
చెదిరిపోయే కారుమబ్బుల మాదిరి చెదరిపోయాయి. 


విశేషం : ఈ పద్యంలో “పెనుగాలిం దూలు మొగిలిపిండును బోలెన్‌ అను ఉపమానవాక్యం వాచ్యంగా చెప్పబడినది. 'అర్జునుడలిగితే 
మన సేనాసమూహం చెల్లాచెదరై పోతుంది” అనే ఉపమేయవాక్యం, గమ్యమానంగా ఉన్నది. ఇది ఒక విధమైన రచనా వైఖరి అనుకోదగినది. 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ (తూలె) నట్లు దూలిన. 379 
ప్రతిపదార్థం: తూలెన్‌; అట్టు+తూలిన= ఆ విధంగా తొలగిపోగా. 
తాత్సర్యం: ఆ విధంగా మన సేనలు తొలగిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. అట్టియెడ శిఖండి యాపగాసుతుమీంద । వాలుటమ్ము లేయ వాని నేయ 
నొల్ల కత(డు గెలని యోధవీరావళ | నేయుచుండె శౌర్య మెసకమెసంగ. 380 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌; శిఖండి; ఆపగాసుతుమీందన్‌= భీష్ముడిమీద; వాలు+అమ్ములు= పదునుగల బాణాలు; ఏయన్‌= 
ప్రయోగించగా; వానిన్‌= ఆ శిఖండిని; ఏయన్‌+ఒల్లక= బాణాలతో కొట్టడానికి ఇష్టపడక; అత(డు= ఆ భీష్ముడు; కెలని= ప్రక్కన 
ఉన్న; యోధవీర+ఆవళిన్‌= యోధవీరుల వరుసను; శౌర్యము= పరాక్రమము; ఎసకము= విజృంభణము; ఎస(గన్‌= అతిశయింపగా; 
ఏయుచుండెన్‌= బాణాలతో కొట్టుతూ ఉన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో శిఖండి భీష్ముడి మీద పదునైన బాణాలు (ప్రయోగించాడు. భీష్ముడు వాడిమీద 
బాణాలు వేయకుండా, యుద్దభూమిలోనుండే వీరులమీద, యోధులమీద, తన శౌర్య విజ్బంభణం అతిశయించగా, 


బాణాలు చాలా (ప్రయోగించాడు. 


క. నరుండు శిఖండిం దటిమిన । శరము లతండు భీష్మునురుభుజామధ్యమునం 
గురియంగ నవ్వుచునుండెం । గరి యంత్రజలంబు దొర(గణగా నున్న క్రియన్‌. 381 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; శిఖండిన్‌; తజిమినన్‌= బలవంతపెట్టగా; అతండు= శిఖండి; భీష్మున్‌= భీష్మునియొక్క; 
ఉరు భుజామధ్యమునన్‌= విశాలమైన రొమ్ముపై; శరములు= బాణాలను; కురియంగన్‌= వర్షింపజేయగా; యంత్రజలంబు= 
యంత్రమునుండి నీరు; తొరంగన్‌+కాన్‌= ప్రవహించుచుండగా; కరి= ఏనుగు; ఉన్న క్రియన్‌= ఉండే విధంగా; నవ్వుచున్‌+ఉండెన్‌= 
నవ్వుతున్నాడు. 

తాత్పర్యం: అర్జునుడు నిర్బంధపెట్టగా, శిఖండి భీష్ముడి విశాలమైన వక్షస్‌ స్థలంపైన బాణవర్షం కురిపించాడు. 
దానికి, జలయంత్రం నుండి నీరు బయటికి వస్తూ ఉంటే వినోదిస్తున్న ఏనుగుమాదిరిగా భీష్ముడు నవ్వసాగాడు. 
కాని, ఏ మాత్రమూ కష్టపడలేదు. 


వ. _ ఇట్లుదేవవ్రతుండు శిఖండి యేయుట సరకుసేయక యతం డగ్గ మైననేయక సాయకంబులు సవ్యసాచిపయి 
నిగిడింప మగిడి దుశ్మాసనుండు గడంగి కవ్వడి వెగడుపడునంతకయ్యంబు సేసి నొచ్చి పాసినం గౌరవపతి 
గనుంగొని యెలుంగు సూపి చేయివీచి పురికొల్పినం గళింగమాళవ బాహ్లిక విదేహ శూరసేన ప్రముఖ 
బలంబులు బలమర్దనుతనయు దెసకుం గవిసిన 382 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దేవవ్రతుండు= భీషు శడు; శిఖండి+ఏయుట= శిఖండియొక్క బాణ ప్రయోగాన్ని; సరకు+చేయక= 
లెక్కచేయకుండా; అతండు= ఆ శిఖండి; అగ్గము+ఐనన్‌= అధీనం(అందుబాటు)లో ఉన్నప్పటికీ; ఏయన్‌= బాణాలతో కొట్టక; 
సవ్యసాచిపయిన్‌= అర్జునుడిమీదికి; సాయకంబులు= బాణాలు; నిగిడింప(న్‌)= వ్యాపింపజేయగా; దుశ్చాసనుండు; మగిడి= తిరిగి; 
కడంగి= పూనుకొని; కవ్వడి= అర్జునుడు; వెగడుపడునంత= తల్లడపడేటంతగా; కయ్యంబు+చేసి= యుద్దంచేసి; నొచ్చి= 
బాధచెంది; పాసినన్‌= తొలగిపోగా; కౌరవపతి= దుర్యోధనుడు; కనుంగొని= తెలిసికొని; ఎలుంగు+చూపి= కంఠస్వరాన్ని 


భీష్మపర్వము - తృతీయాశ్వాసము 429 
వినిపింపజేసి(గొంతిచ్చి); చేయివీచి= చేతితో సైగచేసి; పురికొల్పినన్‌= (ప్రోత్సాహపరచగా; కళింగ= కళింగదేశపురాజు; మాళవ= 
మాళవదేశపురాజు; బాహ్లిక= బాహ్లిక దేశపురాజు; విదేహ= ఆ పేరుగల దేశపురాజు; శూరసేన= ఆ దేశపురాజు; ప్రముఖ= 
మొదలుగాగల రాజుల యొక్క; బలంబులు= సేనలు; బలమర్దను తనయు దెసకున్‌= అర్జునుడున్న వైపునకు; కవిసిన(న్‌). 
తాత్సర్యం: భీష్ముడు శిఖండి తన మీద ప్రయోగించే బాణాలను లెక్కచేయలేదు. ఆ శిఖండి అందుబాటులో 
దగ్గరగా ఉన్నాకూడా బాణాలతో కొట్టలేదు. అర్జునుడి మీద బాణాలు ప్రయోగించాడు. దుళ్ళాసనుడు తిరిగి, వచ్చి 
అర్జునుడు ఓర్చుకోలేనంతగా యుద్దంచేసి, తాను నొచ్చి, పారిపోయాడు. ఈ విషయం తెలిసికొన్నట్టి దుర్యోధనుడు 
ఎలుగెత్తి అరచి చేయి విసరుతూ, కళింగ మాళవ బాహ్లిక విదేహ శూరసేనులు ముఖ్యులుగా, గల బలాలను 
ప్రోత్సాహపరచాడు. వీరందరు అర్జునుడి మీదికి కవియగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. అతండు దివ్యాస్త్రజాలంబు నతిశయంబు । సూపి చతురంగబలముల రూపు మాపి 

యుటిక తటిమి శిఖండికి. దెజపి సూప । వా(డి తూపులు భీష్ముపై వాండు నినిచె. 383 
ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; దివ్య+అ స్రజాలంబున్‌= అమోఘాలైన ఆయుధాల సమూహంయొక్క; అతిశయంబున్‌= 
గొప్పతనాన్ని; చూపి= కనపరచి; చతురంగబలములన్‌= రథ, గజ, తురగ పదాతులనే నాలుగు రకాల సేనలను; రూపుమాపి= 
నాశనంచేసి; ఉజక= మాటాడక; తటీమి= పరుగెత్తించి; శిఖండికిన్‌= శిఖండికి; తెణపి= అవకాశాన్ని; చూపన్‌= చూపించగా; 
వాండు= ఆ శిఖండి; వాండితూపులు= పదునైన బాణాలు; భీష్ముపైన్‌= భీష్ముడిమీద; నినిచెన్‌= నింపాడు. 
తాత్పర్యం: ఆ అర్జునుడు దివ్యాస్రాల గొప్పతనాన్ని చూపించుతూ, మన చతురంగ బలాన్ని నాశనంచేసి, పరుగెత్త 
చేశాడు. శిఖండికి సందు చూపాడు. అప్పుడు అతడు భీష్ముడిపైన పదునైన బాణాలను బాగా నాటాడు. 


వ. ఆ సమయంబునం గృపశల్యవివింశతివికర్ణులం గూర్చ్దికొని పేర్చి దుశ్మాసనుండు శాంతనవున కడ్డపడినం 
బార్జుం డయ్యేవురను విరథులం జేసిన. 384 

ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అట్టి సమయంలో; దుశ్ళాసనుండు; కృప; శల్య; వివింశతి; వికర్ణులన్‌= వికర్ణుడు అనే నలుగురిని; 

కూర్చికొని= వెంటతీసికొని; పేర్చి= విజృంభించి; శాంతనవునకున్‌= భీష్ముడికి; అడ్డపడినన్‌= అడ్డంగా నిలబడగా; పార్టుండు= 

అర్జునుడు; ఆ+ఏవురను= ఆ ఐదుగురిని; విరథులన్‌= రథాలు లేనివాళ్ళనుగా; చేసినన్‌= చేయగా. 

తాత్పర్యం: అప్పుడు దుశ్శాసనుడు, కృపుడిని, శల్యుడిని, వివింశతిని, వికర్ణుడిని వెంటబెట్టుకొని విజృంభించుతూ, 

భీష్ముడికి రక్షణగా ఆయనముందు నిలబడ్డాడు. అర్జునుడు ఆ ఐదుగురు యోధుల రథాలనూ ధ్వంసం చేయగా. 


క. కురుపతియు ననుజవర్గము( । బరమక్రోధమున( దెంపు బలుపును మెజియన్‌ 
సురనాథనందనునిపై । నురవడి( ద్రోచుటయు సేన లుగ్రత నడరెన్‌. 385 


ప్రతిపదార్థం: కురుపతియున్‌= కురురాజు దుర్యోధనుడు; అనుజవర్గమున్‌= అతని తమ్ముళ్ళగుంపు; పరమ(క్రోధమునన్‌= 
అధికమైన కోపంతో; తెంపు= తెగువ; బలుపును= బలము; మెజయన్‌= బయల్పడగా; సురనాథనందనుని సైన్‌= అర్జునుడిమీద; 
ఉరవడిన్‌= అతివేగంతో, త్రోచుటయున్‌= కవియగా; సేనలు= సైన్యాలు; ఉగ్రతన్‌= భయంకరంగా; అడరెన్‌= విజృంభించాయి. 


తాత్సర్యం: దుర్యోధనుడు, అతడి సోదరులూ కోపోద్దీపితులై, తమ తెగువ, బలం బయటపడేటట్టు అర్జునుడి 
మీదికి చాలా వేగంతో కవిశారు. అప్పుడు రెండు పక్షాల సేనలూ బాగా విజృంభించాయి. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పాండవ బలములు దలపడి । భండన మొనరింప నగ్ర భాగంబున ను 
ద్దండత. బోరెడు మనుమల । తండము గని మెచ్చి య ప్పితామహుండు వెసన్‌. 386 


ప్రతిపదార్థం: పాండవబలములు= పాండవులయొక్క సేనలు; తలపడి= తాకి; భండనము+ఒనరింపన్‌= యుద్దంచేయగా; 
అ(గ్రభాగంబునన్‌= తనకు ముందరభాగంలో; ఉద్దండతన్‌= అతిశయంగా; పోరెడు= యుద్దంచేస్తూ ఉండే; మనుమల 
తండమున్‌= దుర్యోధనాదులగు మనుమల గుంపును; ఆ+పితామహుండు= ఆ భీష్ముడు; కని= చూచి; మెచ్చి= మెచ్చుకొని; 
వెసన్‌= వేగంతో. 


తాత్సర్యం: పాండవులు ఎదురెక్కి యుద్దం చేస్తూండగా, తనముందు భాగంలో నిలిచి అతి గొప్పయుద్దం చేస్తూ 
ఉన్న తన మనుమళ్ళందరినీ భీష్ముడు చూచి, మెచ్చుకొంటూ వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. అరిబలంబుపై నొక్కదివ్యాస్త మేయ(। దలంచి యరింబోసి తిగిచి యుదగ్రవృత్తిం 

గవిసి ముందట నున్నశిఖండిచూడ్కి। దొడరుటయు. దాల్మిమై దెగ యుడిపె నధిప! 387 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అరిబలముపైన్‌= శత్రుసైన్యంమీద; ఒక్క= ఒకానొక అపూర్వమైన; 
దివ్య+అస్త్రము= దివ్యమైన ఆయుధాన్ని; ఏయన్‌= (ప్రయోగించాలని; తల(చి= అనుకొని; అరి= శరసంధానస్థానమైన అల్లెత్రాటి 
నడిమిభాగంలో; పోసి= బాణాన్ని సంధించి; తిగిచి= ఆకర్షించి(లాగి); ఉద(గ్రవృత్తిన్‌= భయంకరమైన నడవడితో; కవిసి= మార్కొని; 
ముందటన్‌+ఉన్న= తనకు ముందు (ప్రక్కన ఉన్నట్టి; శిఖండి; చూడ్కి= కంటికి; తొడరుటయున్‌= కనపడగానే; తాల్మిమైన్‌= 
ఓర్పుతో; తెగ= ఎక్కుపెట్టిన అల్లెత్రాటిని; ఉడిపెన్‌= ఉడిగింపజేశాడు. (దించివేశాడు) 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్రమహారాజా! భీష్ముడు ఒకానొక మహాసస్తాన్ని శత్రుసైన్యాల మీద వేయాలని అనుకొన్నాడు. 
విల్లు ఎక్కు పెట్టాడు. అల్లైత్రాటి మధ్యలో బాణాన్ని పెట్టాడు. ఆ బాణం వేగంగా దూరంగా పోవడానికి బాగా లాగాడు. 


భయంకరంగా కవిశాడు. ఇంతలో తనకు ముందు (పడి) శిఖండి తన కంటికి అగుపడ్డాడు. దానితో భీష్ముడు 
ఎంత కోపంతో ఉరికాడో, అంత శాంతంతో వెనుకకు తగ్గాడు. ఎక్కుపెట్టిన వింటిని దించివేశాడు. 


వ. అంత. 388 
తాత్పర్యం: ఆ తరువాత. 


క _ సోమక మాత్స ప్రముఖో । ద్దామబలము లేచి పెలుచ( దబుముటయును సం 

గ్రామతలము సేనాంగ । స్తోమాంగమయంబు సేసె దుర్దాంతగతిన్‌. 389 
ప్రతిపదార్థం: సోమక= (ద్రుపదుడు; మాత్స్య= విరటుడు; ప్రముఖ= ముఖ్యులుగా గలవారి యొక్క; ఉద్దామబలములు= గొప్ప 
సేనలు; ఏచి= విజృంభించి; పెలుచన్‌= కోపంతో; తణుముటయునున్‌= కవియగా; (భీష్ముడు)దుర్దాంతగతిన్‌= అణచరాని 


పోకడతో; సంగ్రామతలమున్‌= యుద్దభూమిని; సేనా= సైన్యానికి; అంగ= అంగాలైన రథ, గజ, తురగ, పదాతులయొక్క; 
స్రోమ= సమూహాలయొక్క; అంగమయంబున్‌= అవయవా(శరీరా)లతో నిండిన దానినిగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ద్రుపదుడు, విరాటుడు మొదలైనవారి బలాలు విచ్చలవిడిగా విజృంభించి భీష్ముడిపై కవిశాయి. అప్పుడు 


భీష్మాచార్యుడు అడచరాని పోకడతో ఆ యుద్దభూమినంతా శత్రువుల చతురంగబలాల అంగాలతో నింపివేశాడు. 
అనగా శత్రువుల, రథాలను, ఏనుగులను, గుర్రాలను, కాల్చలాన్ని తునాతునకలు చేశాడు. 


భీష్మపర్వము అ తృతీయాశ్వాసము 431 


క సేనల నిమ్మెయి భీష్ముడు | దీనత( బొందింప నలిగి ధీరత్వము వీ 
రానీకం బగ్గింప శతానీకు(। డెదిర్డె నతని నాసురభంగిన్‌. 390 


ప్రతిపదార్థం: భీష్ము(డు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; సేనలన్‌= సైన్యాలను; దీనతన్‌= భయాన్ని; పొందింపన్‌= కలిగింపగా; 
అలిగి= కోపించి; వీర+అనీకంబు= శూరులసమూహం; ధీరత్వము= (తన) ధైర్యాన్ని; అగ్గింపన్‌= పొగడుతుండగా;శతానీకుండు= 
విరాటరాజు తమ్ముడు; అతనిన్‌= ఆ భీష్ముడిని; ఆసురభంగిన్‌= రాక్షస సంబంధమైన రీతిలో; ఎదిర్చెన్‌= ఎదిరించాడు. 
తాత్సర్యం: భీష్ముడు పైన చెప్పిన విధంగా పాండవుల సేనలకన్నింటికీ మహాభయాన్ని కలిగించాడు. అక్కడ 
ఉన్న వీరులందరూ తన ధైర్య శౌర్యాలను పొగడగా శతానీకుడు (విరాటరాజు తమ్ముడు) రాక్షసుడి మాదిరి ఆ 
భీష్ముడి మీదికి ఎగబడినాడు. 


విరటుతమ్ము(డగు శతానీకుండు భీష్మునిచే( జచ్చుట(సం. 6-113-24) 
వ. ఇట్లు దాఢి విరటుతమ్ముండు వాలమ్ముల నొప్పించినం గోపించి. 391 
ప్రతిపదార్థం: విరటు తమ్ముండు= విరాటరాజు తమ్ముడు శతానీకుడు; ఇట్టు= పైన చెప్పిన (ప్రకారం; తా(కి= మార్కొని; 
వాలు+అమ్ములన్‌= పదునుగల బాణాలతో; నొప్పించినన్‌= నొప్పి కలిగేటట్టు చేయగా; కోపించి= భీష్ముడు కోపంచెంది. 
తాత్పర్యం: పైన చెప్పిన విధంగా శతానీకుడు భీష్ముడిని మార్కొని, చురుకైన బాణాలను ప్రయోగించి, అతడికి 
బాధను కలిగించగా భీష్ముడు కోపించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. _ విల్లుం గేతువు( ద్రుంచి సూతు వెస నుర్విం గూల్లి రథ్యంబులన్‌ 

డొల్లం దీవ్రత నేసి యాతండు భుజాటోపంబు శౌర్యంబు శో 

భిల్లన్‌ వైచిన శక్తియుం దునిమి యాభీలద్యుతి ప్రస్స్పుర 

ద్ధల్లం బొక్కటి భీష్ము( దేసి నజికెం దన్మస్తకం బుగ్రతన్‌. 392 
ప్రతిపదార్థం: భీష్ముండు; విల్లున్‌= వింటిని; కేతువున్‌= ధ్వజాన్ని; త్రుంచి= తునుకలు చేసి; వెసన్‌= వెంటనే; సూతున్‌= సారథిని; 
ఉర్విన్‌= నేలమీద; కూల్చి= కూలదోసి; రథ్యంబులన్‌= గుర్రాలను; డొల్లన్‌= కిందపడేట్టుగా; తీవ్రతన్‌= గట్టిగా; ఏసి= బాణాలు 
ప్రయోగించి; ఆతండు= ఆ శతానీకుడు; భుజ+ఆటోపంబు= చేతుల విజృంభణం; శౌర్యంబు= శూరత్వము; శోభిల్లన్‌= ప్రకాశింపగా; 
వైచిన= ప్రయోగించినట్టి; శక్తియున్‌= శక్తి అనే ఆయుధాన్ని; తునిమి= తుంటలుగా చేసి; ఒక్కటి= ఒకానొక్షటైన; ఆభీల= 
భయంకరమైన; ద్యుతి= కాంతితో; ్రస్ఫురత్‌= (ప్రకాశిస్తున్న; భల్లంబున్‌= బల్లెమును; ఏసి= (ప్రయోగించి; ఉగ్రతన్‌= 
భయంకరంగా; తద్‌+మస్తకంబు= ఆ శతానీకుడి తలను; నజుకెన్‌= ఖండించాడు. 
తాత్పర్యం: భీష్ముడు ఆ శతానీకుడి వింటిని, పతాకాన్ని తునకలు చేశాడు. అతడి సారథిని నేలపై పడేటట్టు 
కొట్టాడు. రథానికుండే గుర్రాలను నేల దొరలేటట్టుగా చేశాడు. ఆ శతానీకుడు, భుజబలం, శూరత్వం ఒప్పుతూ 
ఉండగా “శక్తి అనే ఆయుధాన్ని భీష్ముడి మీదికి ప్రయోగించగా, భీష్ముడు దాన్ని తునుకలు చేశాడు. కాంతితో 
జ్వలిస్తూండే ఒకానొక బల్లేన్ని అతడి మీదికి ప్రయోగించి, భయంకరంగా ఆ శతానీకుడి తలను భీష్ముడు 
ఖండించాడు. 


వ. ఇవ్విధంబున శతానీకుం జంపిన. 393 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ చెప్పిన (ప్రకారంగా; శతానీకున్‌; చంపినన్‌. 


తాత్సర్యం: పైన చెప్పిన ప్రకారంగా భీష్ముడు విరాట మహారాజు తమ్ముడగు శతానీకుడిని చంపివేశాక. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క  మొనలెల్ల విటుగ మధ్యం । దినమున యినుమాడ్కి బయలఈ. దేజోనిధి శం 
తను సూను. డొప్పె నప్పుడు । గను6గొని యిట్లనియె శౌరి గాండివితోడన్‌. 394 


ప్రతిపదార్థం: మొనలు= సైన్యాలు; ఎల్లన్‌= అన్నియు; వియుగన్‌= ఓడిపోగా; తేజోనిధి= తేజస్సుకు గనివంటివాడైన; శంత నుసూనుండు 
= శంతను మహారాజు యొక్క కుమారుడు - భీష్ముడు; బయలన్‌= శూన్య ప్రదేశంలో (ఆకాశంలో); మధ్యందినమునన్‌= మధ్యాహ్న 
సమయంలోని; ఇనుమాడ్కిన్‌= సూర్యుడి విధంగా; ఒప్పెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= అట్టి సమయంలో; శౌరి= కృష్ణుడు; 
కను6గొని= చూచి; గాండివితోడన్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: శతానీకుడు చావగానే, సైన్యాలు భయపడి పారిపోయాయి. ఆ సమయంలో నిర్మానుష్యంగా ఉన్న 
ఆ యుద్దరంగంలో తేజఃపుంజంతో వెలిగే భీష్ముడు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడి మాదిరి అగుపడ్డాడు. శ్రీకృష్ణుడు, 
ఈ పరిస్థితిని బాగా గమనించి, అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అలం: ఉపమాలంకారం. భీష్ముడికి సూర్యుడితో పోలిక. ఇద్దరూ తేజోనిధులే. 'మాడ్కి' ఉపమావాచకం, ఒప్పి ఉండటం 
సమానధర్మం. 


క  'మనమోహరములు సెడి, కను । కని బాటెడు నిప్ప డాపగాసుతునకు గ్ర 
క్కున నీవు మార్మొనక త । క్కినం గార్యము దప్పం బొదివి గెలువుము కడంకన్‌. 395 


ప్రతిపదార్థం: ఇప్పుడు= ఈ సమయంలో; మనమోహరములు= మనయొక్క వ్యూహాలు; కనుకనిన్‌= తొట్రుపాటుతో; చెడి= 
కనబడకుండా పోయి; పాటెడున్‌= పరుగెత్తిపోతున్నాయి; [గ్రక్కునన్‌= వెంటనే; నీవు; ఆపగాసుతునకున్‌= భీష్ముడికి; మార్కొనక= 
ఎదురు నిలబడకుండా; తక్కినన్‌= తప్పుకొన్నట్టయితే; కార్యము= పని; తప్పున్‌= చెడిపోవును; కడంకన్‌= ప్రయత్నంతో; పొదివి; 
గాలువుము= జయించుము. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! మన సైన్యాలు శతానీకుడి మరణం రణంలో చూచి, అదిరి, బెదిరి, కనబడకుండా 


పారిపోతున్నాయి. కనుక ఇప్పుడు నీవు భీష్ముడిని మార్కొనకుండాపోతే మన పని చెడిపోతుంది. కాబట్టి, నీవు 
ప్రయత్నంతో భీష్ముడిని కవిసి జయించుము. 


వ. అనిన విని యతండు రథరథ్యసారథిసహితంబుగా సురనదీనందను నమందమార్గణపుంజంబునం బొదివె 
శిఖండియుం జేరి నారాచంబుల నొప్పించిన దేవవ్రతుండు వాని నేయ నొల్లనిసందున నాసవ్యసాచి యతని 
విల్లు దునిమి పెల్లేయుచున్నం జూచి సైరింపక శలశల్యకృప కృతవర్మచిత్రసేనభూరిశ్రవః ప్రభృతివీరలోకం 
బతిలోకంబుగ దివ్యాస్తజాలంబులు నెజిపుచు నేయుచు భీష్మున కడ్డపడుండు దలకడవుం'డను నెలుంగులు 
నింగి ముట్ట బలసమేతంబుగా నడరినం గని సమీర నందన సాత్యకి సౌభద్ర విరాట ద్రుపద ఘటోత్కచ ప్రముఖ 
యోధవర్గం బనర్గకభంగిం దటుమం దత్రైన్యంబులు గూడుకొని కవిసిన దివిజదానవసంపాతసమయ సమరం 
బయ్యె నందు బురందరనందనుండు మన సైనికుల కందటి కన్నిరూపులయి యైంద్రవారుణాగ్నేయాది 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 433 


మహాశరంబులం దెరల్లుచు సురక్షితుం డైన శిఖండిం బురికొల్పికొని మీ తండ్రి నేయించుచు నతందెన్ని 

విండ్లెత్తిన నన్నిటిం దోడోన తునుమాడుచుండె నా క్రీడిపై నతం డుగ్రశక్తి ప్రయోగింప నదియునుం ద్రుంచి 

సూతునిం గేతనంబునుం గూల్లిన. 396 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; అతండు= ఆ అర్జునుడు; రథ= రథాలు; రథ్య= గుర్రాలు; సారథి= రథంనడిపేవాడు - వీటితో; 
సహితంబుగాన్‌= కూడునట్టుగా; సురనదీనందనున్‌= భీష్ముడిని; అమందమార్గణ పుంజంబునన్‌= తక్కువకాని బాణాల 
సమూహంతో; పొదివెన్‌= కప్పివేశాడు; శిఖండియున్‌= శిఖండికూడా; చేరి= కలిసికొని; నారాచంబులన్‌= బాణాలతో; నొప్పించినన్‌= 
బాధను కలిగించగా; దేవవ్రతుండు= భీష్ముడు; వానిన్‌= ఆ శిఖండిని; ఏయన్‌= బాణాలతో కొట్టడానికి; ఒల్లని సందునన్‌= 
ఇష్టపడకుండా ఉండే సమయంలో; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; అతని విల్లున్‌= ఆ భీష్ముడి వింటిని; తునిమి= తుంటలు 
చేసి; పెల్లు= అధికంగా; ఏయుచున్నన్‌= బాణాలు ప్రయోగిస్తూ ఉండగా; చూచి; సైరింపక= ఓర్చుకోకుండా; శల; శల్య; కృప; 
కృతవర్మ; చిత్రసేన; భూరిశ్రవః= భూరిశ్రవసుడు; (ప్రభృతి= ముఖ్యులుగాగల; వీరలోకంబు= వీరులయొక్క సమూహం; 
అతిలోకంబుగ(న్‌)= లోకాతీతంగా; దివ్య+అస్త్రజాలంబులు= అమోఘాలైన ఆయుధాల సమూహాలను; నెజిపుచు(న్‌)= వ్యాపింప 
జేయుచు; ఏయుచున్‌= బాణాలు ప్రయోగిస్తూ; భీష్మునకున్‌= భీష్ముడికి; అడ్డపడుండు= అడ్డుపడండి; తలకడవుండు= ఉన్నచోటిని 
దాటిరండి; అను= అనునట్టి; ఎలుంగులు= కంఠస్వనాలు; నింగిముట్టన్‌= ఆకాశాన్నంటుతూ ఉండగా; బలసమేతంబుగాన్‌= 
సైన్యాలతో కూడునట్టుగా; అడరినన్‌= విజృంభించగా; కని; సమీరనందన= భీముడు; సాత్యకి; సౌభద్ర= సుభ(ద్రకుమారుడు 
- అభిమన్యుడు; విరాట; (ద్రుపద; ఘటోత్కచ 'ప్రముఖ= (ప్రధానులుగాగల; యోధవర్గంబు= యోధులగుంపు; అనర్గళభంగిన్‌= 
అడ్డులేని విధంగా తణుమన్‌= ఎదుర్కొనగా; తద్‌+సైన్యంబులు(న్‌)= ఆ కౌరవసైన్యాలు; కూడుకొని= ఏకమై; కవిసిన(న్‌); 
దివిజదానవ= దేవతలరాక్షసులయొక్క; సంపాత= చక్కని పాటు కల్గిన; సమయ= సమయమందలి; సమరంబు+అయ్యెన్‌= 
యుద్దంవంటి యుద్దం జరిగింది; ఆలాటి యుద్దంలో; పురందర నందనుండు= అర్జునుడు; మన సైనికులకున్‌= మన(కౌరవ) 
సైన్యంలోని వారికి; అందజకున్‌= అందరికీ కూడా; అన్ని రూపులు+అయి= అంతమంది అర్జునులుగా అగపడి; ఐం[ద్ర= ఇంద్ర 
దేవతాకములు; వారుణ= వరుణ దేవతాకములు; ఆగ్నేయ= అగ్ని దేవతాకములు; ఆది= మున్నుగాగల; మహాశరంబులన్‌= 
గొప్ప బాణాలతో; తెరల్బుచు(న్‌)= తొలగించుకొంటూ; సురక్షితుండు+ఐన= బాగా కాపాడబడ్డవాడైన; శిఖండిన్‌; పురికొల్పికొని= 
ప్రోత్సాహపరిచి; మీ తండ్రిన్‌= మీ తండ్రియైన భీష్ముని; ఏయించుచున్‌= బాణాలతో కొట్టించుతూ; అతండు= ఆ భీష్ముడు; 
ఎన్ని విండ్లు= ఎన్ని ధనుస్సులను; ఎత్తినన్‌= ఎత్తికొన్నప్పటికీ; అన్నింటిన్‌= అన్ని విండ్లనూ; తోడ్లోన= వెంటనే; తునుమాడుచుండెన్‌= 
తునుకలు చేస్తూ వచ్చాడు; అతండు= ఆ భీష్ముడు; ఆ (క్రీడిపైన్‌= ఆ అర్జునుడిమీద; ఉగ్రశక్తిన్‌= భయంకరమైన శక్త్యాయుధాన్ని; 
ప్రయోగింపన్‌= వేయగా; అదియునున్‌= ఆ శక్తి ఆయుధాన్ని కూడా; (త్రుంచి= తునుకలుచేసి; సూతునిన్‌= సారథిని; 
కేతనంబునున్‌= ధ్వజాన్ని కూడా; కూల్చిన(న్‌)= కూలద్రోయగా. 


తాత్పర్యం: అర్జునుడు కృష్ణుడన్న మాటలు విన్నాడు. భీష్ముడిని, ఆయన రథాన్ని, గుర్రాలను, సారథిని, చురుకైన 
బాణాల సమూహంతో కప్పివేశాడు. శిఖండి కూడా అర్జునుడితో కూడా చేరుకొని బాణాలతో భీష్ముడిని నొప్పించాడు. 
శిఖండి పేడి కాబట్టి వాడిమీద బాణాలు వేయడానికి భీష్ముడు ఇష్టపడకుండా ఉండే సమయంలో అర్జునుడు అతడి 
విల్లును విరిచివేసి, పెల్టుగా బాణాలను గుప్పించాడు. దీన్ని చూచి, శలశల్యాదులైన వీరులందరూ ఓర్చుకోలేక చాలా 
భయంకరాలైన, అమోఘాలైన అ స్త్ర శస్రాలతో యుద్దభూమినంతా కప్పివేస్తూ, బాణాలతో కొట్టుతూ, భీష్ముడికి అండగా 
ముందు నిలబడండి, మీరుండే చోటినుండి కదలిరండి.” అనే అరుపులు ఆకాశాన్ని అంటుతుండగా, సేనలతో 
వారు విజృంభించారు. భీముడు, సాత్యకి, అభిమన్యుడు ముఖ్యులుగా ఉండే యోధవర్గం వారి విజృంభణాన్ని 
చూచారు. అడ్డు, ఆపు లేకుండా శత్రు సైన్యాన్ని తరిమారు. శత్రుసేనలంతా ఒక్కటిగా చేరుకొని కవిశారు. అప్పటివారి 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుద్దం దేవతల రాక్షసుల యుద్దంవలె అనిపించింది. అట్టిపట్టులో అర్జునుడు మన సైనికులకు ఒక్కొక్కడికి ఒక్కొక్క 
అర్జునుడుగా అగుపడుతూ, ఐం(ద్రవారుణాగ్నేయాది దివ్యా(స్రాలు ప్రయోగించి దారి ఏర్పరచుకొంటూ, తనచే 
చక్కగా కాపాడబడుతూ ఉన్న శిఖండిని దండిగా (ప్రేరేపించి, (మీతండ్రి) భీష్ముడిని బాణాలతో కొట్టించాడు. 
భీష్ముడు ఎన్ని విండ్లెత్తుకున్నా అన్నిటిని వెంట వెంటనే తునాతునుకలు చేశాడు. ఆ భీష్ముడు అర్జునుడి మీదికి 
భయంకరమైన ఒక శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అర్జునుడు దాన్నికూడా తునుమాడి, అంతటితో ఊరకొనక, 
ఆ భీష్ముడి సారథిని, రథటెక్కాన్ని కూడా కూల్చివేశాడు. 


సీ మనమున భీష్మ డిట్లని వితర్మించు( । 'బాండవుల నాయొక్క వింటన కడంగి 
గెలువనే? వరికి గృష్టుండు ప్రాపు గా । కున్న నిం కది యట్టు లుండనిమ్ము 
కృష్ణు. దోడుగం గొని కీడ్పడి వీరలు । వచ్చినం జెప్పితి వధవిధంబు 
సమర ముపేక్షించి శాంతిమై నుండెద । నడిచిపాటేటికి? ననంగ నెథింగి 


తే చదల సుర లిట్లు 'మే లిది సమ్మతంబు । మాకు' నని ప్రీతిమైం జెప్పుమాట లాత. 
డొక్కరుండును వినియె; నే నొకండు వింటి | మునిమహానుభావంబున మనుజనాథ! 397 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ప్రభువగు ధృతరాష్ట్ర మహారాజా! మనమునన్‌= మనస్సులో; భీష్ముండు; ఇట్టు+అని; వితర్కించున్‌= 
ఊహించుకొంటున్నాడు; వీరికిన్‌= ఈ పాండవులకు; కృష్ణుండు= కృష్ణుడు; ప్రాపు= ఆశ్రయము; కాక+ఉన్నన్‌= కాకుండా ఉంటే; 
పాండవులన్‌= పాండురాజు కొడుకులను; నా+ఒక్కవింటన్‌+అ= నా ఒక్క ధనుస్సుతోనే; కడంగి= యత్నించి; గెలువనే?= 
గెలువనా?; ఇంకన్‌= ఇకమీద; అది= ఆ సంగతి; అటులు+ఉండనిమ్ము= అట్లా ఉండనీ; వీరలు= ఈ పాండవులు; కీడు+పడి= 
తక్కువపాటు చెంది; కృష్ణున్‌= కృష్ణుడిని; తోడుగన్‌+కొని= సహాయంగా తీసికొని; వచ్చినన్‌= రాగా; వధవిధంబున్‌= నన్ను 
చంపేరీతిని; చెప్పితిన్‌= చెప్పాను; సమరము= యుద్దమును; ఉపేక్షించి; అ శ్రద్దచేసి; శాంతిమైన్‌= ఓర్పుతో; ఉండెదన్‌= ఉంటాను; 
అడిచిపాటు= తొందరపడటం; ఏటికిన్‌?= ఎందుకోసం?; అనంగన్‌= అని వితర్కించుకుంటూ ఉండగా; చదలన్‌= ఆకాశాన; 
సురలు= దేవతలు; ఎటి(గి= భీష్ముడి తర్కాన్ని తెలుసుకొని; ఇట్టు;మేలు+ఇది= ఇది బాగున్నది; మాకున్‌= దేవతలమగు మాకు; 
సమ్మతంబు= ఇష్టం; అని= అంటూ; ట్రీతిమైన్‌= (ప్రేమతో; చెప్పుమాటలు= చెప్పెడి మాటలను; ఆతండు= ఆ భీష్ముడు; 
ఒక్కరుండును= ఒక్కడు మాత్రమే, వినియెన్‌= విన్నాడు; మునిమహానుభావంబునన్‌= వ్యాస మహర్షి యొక్క మహిమవల్ల; 
ఏన్‌+ఒకండు= నే నొకడు మాత్రమే; వింటిన్‌= విన్నాను. 


తాత్పర్యం: భీష్ముడు తన మనస్సులో ఈ విధంగా అనుకొంటున్నాడు. “ఈ పాండవులకు కృష్ణుడు ఆశ్రయంగా 
లేకుండా ఉండిఉంటే నా ఒక్క ధనుస్సుతోనే వీరినంతా నేను గెలువనా? సరే, ఆ సంగతి అట్లా ఉండనీ. ఈ 
పాండవులందరూ లొచ్చుపడి, చచ్చుదేలి, కృష్ణుడిని సహాయంగా తీసికొని నా దగ్గరకు వచ్చారు. నా మరణానికి 
ఉపాయాన్ని వీరికి చెప్పాను. ఇకమీద యుద్దంలో శ్రద్ద చూపకుండా (ప్రశాంతంగా ఉంటాను. వేగిరపాటెందుకు?' 
అనే ఈ మాటలు ఆకాశంలో ఉండే దేవతలు విన్నారు. “ఇదే మేలైనపని. మా ఇష్టం కూడా ఇదే' అని ప్రేమతో 
వారు చెప్పే మాటలు ఆ భీషు శ్రడు ఒకడు మాత్రమే విన్నాడు. వ్యాసమహర్షి ప్రభావం వలన నేను కూడా విన్నాను. 


వ. తదవసరంబునసూక్ష్మజల శీకరశిశిరం బగు మారుతంబు మరుత్తటినీతనయు మీ(ద సుడిసె సురదుందుభులు 
మ్రౌోసె( గుసుమవర్షంబులు గురిసె నవియు ననన్యగోచరంబులయ్యె నిట్లు నిశ్చయించియు న మ్మహాత్ముం 
డూరకున్నం గెలని కొకభంగియై తోంచు నని తలంచి. 398 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 435 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆనాటి సమయంలో; మరుత్‌+తటినీతనయుమీందన్‌= దేవనదికొడుకైన భీష్ముడిమీద; సూక్ష్మ= 
కొద్దిపాటివైన; జల= నీటియొక్క; శీకర తుంపరల చేత; శిశిరంబు+అగు= చల్లనైన; మారుతంబు= గాలి; సుడిసెన్‌= చుట్టిముట్టి 
వీచింది; సురదుందుభులు= దేవదుందుభులు; మోసెన్‌= మోగాయి; కుసుమవర్షంబులు= పూలవానలు; కురిసెన్‌; అవియున్‌= 
ఈ చెప్పినవన్నీ; అనన్యగోచరంబులు+అయ్యెన్‌= ఇతరులకు అగుపడకుండా ఉండినాయి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; 
ఇట్లు ఈ విధంగా; నిశ్చయించియున్‌= నిశ్చయం చేసికొని కూడా; ఊరక+ఉన్నన్‌= యుద్దం చేయకుండా వుంటే; కెలనికి(న్‌)= 
తన పక్షంవారికి; ఒక భంగి+ఐ= ఒక విధంగా(మోసం)గా; తోయన్‌+అని= అనిపించవచ్చునని; తలంచి= అనుకొని. 


తాత్సర్యం: భీష్ముడు దేవతలన్న మాటలు విన్న సమయంలో, ఆ భీష్ముడి మీద నీటి బిందువులతో నిండిన 
చల్లని పిల్లగాలులు వీచాయి. దేవదుందుభులు (మోగాయి. పూలవానలు కురిశాయి. ఈ వింతలంతా వేరెవరికీ 
అగుపించలేదు. ఆ మహాపురుషుడు తానిక యుద్దం చేయకూడదని, ప్రశాంతంగా ఉండాలని నిశ్చయం చేసికొని 
కూడా ఊరకనే ఉంటే తన పక్షంవారికి, కౌరవులకు తన వైఖరి మోసం(కపటం)గా అనిపిస్తుందేమో అని తన 
విల్లు ఎక్కుపెట్టాడు. 
తే. బఒక్కవి ల్లెక్కుపెట్టంగ నుటిక వెస శి । ఖండి పటు మార్గణంబులం గడ(గి యేయ 

నతండు మిసిమింతుండును గామి కల్ల నవ్వి । పఅపె. దనయమ్ము లతనిపై ఫల్గునుండు. 399 
ప్రతిపదార్థం: ఒక్కవిల్లు= ఒకవింటిని; ఎక్కు పెట్టంగన్‌; శిఖండి= ద్రుపదుని పుత్రుడు; ఉజక= లెక్కచేయక; కడంగ= ప్రయత్నించి; 
వెసన్‌= వేగంగా; పటుమార్గణంబులన్‌= సమర్థములైన బాణాలను; ఏయన్‌= ప్రయోగింపగా; అతండు= ఆ భీష్ముడు; మిసి 
మింతు(డునున్‌= అలసిపోయినవాడుగా కూడా; కామికిన్‌= కాకున్నదానికి; ఫల్లునుండు= అర్జునుడు; అల్ల నవ్వి= సన్నగా నవ్వి; 
తన+అమ్ములు= తన బాణాలను; అతనిపైన్‌= ఆ భీష్ముడిమీద; పజపెన్‌= ప్రయోగించాడు. 
తాత్పర్యం: భీష్ముడు ఒక వింటిని ఎక్కు పెట్టాడు. అంతలో శిఖండి దానిని లెక్కచేయక ప్రయత్నంతో వేగంగా 
మంచి మంచి బాణాలను ఆ భీష్ముడిమీదికి ప్రయోగించాడు. ఆ బాణాల దెబ్బలకు భీష్ముడు కొంచెం కూడా 
అలసట చెందలేదు. దీన్ని చూచి అర్జునుడు నవ్వి, తన బాణాలను అతడి మీద ప్రయోగించాడు. 


వ. శాంతనవుండును సముల్లాసంబున నేసిన. 400 


ప్రతిపదార్థం: శాంతనవుండును= శంతనుమహారాజు కుమారుడు భీష్ముడును; సమ్‌+ఉల్లాసంబునన్‌= ఉత్సాహంతో; ఏసినన్‌= 


బాణాలు (ప్రయోగించగా. 


తాత్సర్యం: అర్జునుడు తనపై బాణాలు ప్రయోగించగా, భీష్ముడున్నూ ఉత్సాహంతో మళ్ళీ బాణాలు ప్రయోగించగా. 
(తరువాత పద్యంతో అన్వయంతో.) 


క. నరుడు, దనమీ(ద. దొరంగిడు | శరములు వారించి యతని చాపం బధిక 
త్వరితగతి( ద్రుంచి యతిని । ప్టుర నారాచంబు దనువు సొర నేయుటయున్‌. 401 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; తనమీ(దన్‌= తన(అర్జునుడి)మీద; తొరగౌడు శరములు= పడునట్టి బాణాలను; వారించి= 
అడ్డగించి(నివారించి); అధిక త్వరితగతిన్‌= మిక్కిలి వేగంతో కూడిన విధంగా; అతని చాపంబున్‌= ఆ భీష్ముడి ధనుస్సును; 
త్రుంచి= తునుకలు చేసి; అతినిష్టుర నారాచంబున్‌= మిక్కిలి క్రూరమైన బాణాన్ని; తనువు+చారన్‌= భీష్ముడి శరీరంలోకి చొచ్చుకొని 
పోయేటట్టుగా; ఏయుటయున్‌= వేయగా. 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీష్ముడు తనమీద ప్రయోగించే బాణాలను నివారిస్తూ, అర్జునుడు చాలావేగంతో ఆ భీష్ముడి వింటిని 
విరుగగొట్టాడు. ఒక కఠోరమైన బాణాన్ని ఆ భీష్ముడి శరీరంలోనికి చొచ్చుకుపోయేటట్టుగా ప్రయోగించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. తమకుందమ యోధవరులకును వారింపం జేరం జెనయం గొలంది గాక వెల్లివిరిసిన శరనిధిభంగిం బొంగిన 
వివ్వచ్చు వెజంగుపడి చూచుచుం దన్ను విడువక కెలంకులనున్న నీ కొడుకులం గలయం గనుంగొని మీ 
తండ్రి రారాజుతో నిట్లనియె. 402 


ప్రతిపదార్థం: తమకున్‌= తమకు గాని; తమ యోధవరులకును= తమ పక్షంలోని వీరా(గ్రేసరులకు గాని; వారింపన్‌= అడ్డగించడానికి; 
చేరన్‌= దగ్గరకువచ్చుటకుగాని; చెనయన్‌= ఎదిరించడానికి గాని; కొలందికాక= సాధ్యం కాకుండా; వెల్లివిరిసిన= పెల్టుగా ఉబ్బిన; 
శరనిధిభంగిన్‌= సము(ద్రం(బాణాల గని)వలె; పొంగినన్‌= అతిశయించగా; వివ్వచ్చున్‌= అర్జునుడిని; వెజంగుపడి= చేష్టలుమాని; 
చూచుచున్‌= కనుగొంటూ; తన్నున్‌= (భీష్ముడగు) తనను; విడువక= వదలిపెట్టకుండా; కెలంకులన్‌= (ప్రక్కభాగాలలో; ఉన్న= 
ఉన్నటువంటి; కొడుకులన్‌= కుమారులను; కలయన్‌+కనుంగొని= కలయజూచి; తండ్రి= మీ తండ్రియగు భీష్ముడు; రారాజుతోన్‌= 
దుర్యోధన మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: తనకు(భీష్ముడికి), దుర్యోధనాదులకు, తమ పక్షంలో వుండే గొప్పవీరులకుగాని, అడ్డగించటానికి, 
దగ్గరకు పోవటానికి, ఎదిరించటానికి సాధ్యం కాకుండా ఉప్పొంగిన సముద్రంలాగా, ఆటోపంతో వస్తున్న అర్జునుడిని 
చూచి భీష్ముడు చేష్టలుడిగి, తననెప్పుడూ వదలకుండా రక్షణగా రెండుప్రక్కల ఉండే కుమారు (వయసువార)లను 
చూస్తూ, దుర్యోధనమహారాజుతో ఇట్లా అన్నాడు: 
మ. “అని దేవాసురకోటి కైనను నశక్యం బిమ్మహావీరు మా 

ర్కొన వీం డల్గిన మర్వు లే యెదు రుదారుండైన యీ క్రీడి ద 

క్కిన ని ప్పాండవసైన్య మింతయును మ్రగ్గింపంగ నేం జాలుదున్‌ 

విను, సత్యం బిది వీని వింటి కెదురన్‌ విల్లెత్తలే డెవ్వ(డున్‌.' 403 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దమందు; ఈ+మహావీరున్‌= గొప్ప వీరుడైన యీ అర్జునుడిని; మార్కొనన్‌= ఎదిరించడానికి; 
దేవ+అసురకోటికైననున్‌= కోటి సంఖ్యగల దేవతలకు గాని, రాక్షసులకుగాని; అశక్యంబు= సాధ్యంకాదు; వీ(డు= ఈ అర్జునుడు; 
అల్గినన్‌ కోపంచెందిన వాడైతే; మర్త్యులు= మనుష్యులు; ఏయెదురు= ఎదుట నిల్తురా?; నిలువలేరు; ఉదారుండు+ఐన= 
గొప్పవాడైనట్టి; ఈ | క్రీడి= ఈ అర్జునుడు; తక్కినన్‌= లేకుంటే; ఏన్‌= నేను(భీష్ముడు); ఈ+పాండవ సైన్యము= ఈ పాండవుల 
సేనను; ఇంతయును= అంతటిని; 'మ్రగ్గింపంగన్‌= చంపటానికి; చాలుదున్‌= సమర్జుడనగుదును; విను= ఆకర్షించుము; వీని 
వింటికిన్‌= ఈ అర్జునుడి ధనుస్సుకు; ఎదురన్‌= ఎదురుగా; ఎవ్వండున్‌= ఎట్లాంటి వీరుడైనా సరే; విల్లు+ఎత్త(లేడు= విల్లు 
పట్టుకొనలేడు (ఎక్కుపెట్టలేడు); ఇది= ఈ మాట; సత్యంబు= నిజము. 


తాత్పర్యం: “కోటిమంది దేవతలుగాని, కోటిమంది రాక్షసులుగాని ఈ అర్జునుడిని ఎదిరించలేరు. ఈ అర్జునుడిని 
ఎదుర్కోవటానికి దేవరాక్షసకోటికే సాధ్యం కాదంటే ఇక మానవులకెట్టు సాధ్యం? (మానవులకు, అర్జునుడిని 
ఎదిరించడం ఎంతమాత్రం సాధ్యంకాదన్నమాట.) మహావీరుడైన ఈ అర్జునుడు ఒక్కడు పాండవసైన్యంలో లేకుంటే, 
ఈ సైన్యాన్ని మొదలంటా మట్టుపెట్టటానికి నేనొకడనే చాలేవాడిని. ఓ దుర్యోధనా! నా మాట విను. ఈ అర్జునుడు 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 437 


ధనుస్సు చేతపట్టుకొంటే, వీడికి ఎదురుగా ఏ మహావీరుడూ కూడా ధనుస్సు పైకెత్తలేడు. ఇక వీడిపై బాణాలు 
ప్రయోగించే దెక్కడ? ఇది నిజం.” 


క అనునెడ శిఖండిచాపము । వెనుకం దనవిల్లు నిల్పి వెస నాతం డే 
సిన భంగిగ నరు డేసెను | జననాయక! దొడ్డనారసంబులు భీష్మున్‌. 404 


ప్రతిపదార్థం: జననాయక!= జనులకు (ప్రభువువైన ధృతరాషష్ట్రా!; అనున్‌+ఎడన్‌= భీష్ముడు ఈవిధంగా చెప్పుతున్న సమయంలో; 
నరుండు= అర్జునుడు; వెసన్‌= వేగంగా; శిఖండి చాపము వెనుకన్‌= శిఖండియొక్క వింటికి వెనుకప్రక్కన; తనవిల్లు= తన (అర్జునుడి) 
యొక్క ధనుస్సును; నిల్సి= ఉంచి; ఆతండు= ఆ శిఖండి; ఏసిన భంగిగన్‌= బాణాలు ప్రయోగించిన మాదిరిగా; దొడ్డ నారసంబులు= 
గొప్ప బాణాలతో; భీష్మున్‌= భీష్మాచార్యుడిని; ఏసెను= కొట్టినాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడీ విధంగా దుర్యోధనుడితో చెపుతున్న సమయంలో సందు చూచికొని 
అర్జునుడు శిఖండి వింటికి వెనుకనే తనవింటిని ఎవ్వరికీ కనిపించకుండా ఆనించి, ఆ శిఖండే బాణాలు 
ప్రయోగిస్తున్నట్లు చూచేవారికి అనిపించేటట్టుగా గొప్ప బాణాలను ఆ భీష్ముడి మీద ప్రయోగించాడు. 


వ. అప్పుడు దేవవ్రతుండు దుశ్మాసను నాలోకించి. 405 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; దేవవ్రతుండు= భీష్ముడు; దుశ్చాసనున్‌= దుశ్శాసనుని; ఆలోకించి= చూచి 


తాత్పర్యం: ఆ విధంగా బలమైన బాణాలను తన మీదికి అర్జునుడు ప్రయోగించినప్పుడు భీష్ముడు దుళ్ళాసనుడిని 
చూచి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. “అశనికల్పము లివి యర్జును బాణముల్‌ । గాని శిఖండివి గావు సుమ్ము; 
కర్మ్కటిగర్భంబు కరణి గాత్రము వ్రచ్చె | నిట్టివి వీనికి నెందు. గలవు? 
బహ్మదండంబులపాటి యై మర్శంబు । లిట్టు నోనాటునే? యితని చేత 
జముదూత లట్లు ప్రాణముల వెలార్పంగ । నీ ద్రుపదాత్మజు. డెన్న( దేసి? 


ఆ. దృఢవిముక్తములును దీప్తాకతులు లక్ష శుద్దిమంతములును సునిశితములు 
నైననారసంబు లతనివి గాక యీ । తనివి యగునె? యెవ్విధమున. జూడు” 406 


ప్రతిపదార్థం: ఇవి= ఈ బాణాలు; అశనికల్పములు= పిడుగులతో సమానాలు; అర్జును బాణముల్‌+కాని= అర్జునుడి బాణాలే 
గాని; శిఖండివి= శిఖండి ప్రయోగించినట్టివి; కావుసుమ్ము= కావుసుమా!; కర్కటిగర్భంబు కరణిన్‌= ఎండ్రకాయ కడుపులోని 
పిండంవలె; గాత్రము= శరీరాన్ని; (వ్రచ్చెన్‌= చీల్చివేస్తున్నది; ఇట్టివి= ఈలాంటి బాణాలు; వీనికిన్‌= ఈ శిఖండికి; ఎందున్‌+కలవు= 
ఎక్కడున్నాయి?; బ్రహ్మదండంబుల పాటియె= (బ్రహ్మదండాలతో సమానమై; ఇతనిచేతన్‌= ఈ శిఖండిచేత; మర్మంబులు= 
జీవస్థానాలను; ఇట్టు= ఇంతగా; నోనాటున్‌+ఏ?= నొప్పించేటట్టు గుచ్చుకుంటాయా?; జముదూతలు+అట్టు= యముడి దూతల 
మాదిరిగానే; ప్రాణములన్‌; వెలార్పంగన్‌= బయటికి లాగేట్టుగా; ఈ [ద్రుపద+ఆత్మజుండు= ఈ శిఖండి; ఎన్నండు= ఏనాడు; 
ఏసెన్‌?= బాణాలు ప్రయోగించాడు?; దృఢవిముక్తములునున్‌= గట్టిగా ఎక్కువగా వదలబడ్డవియు; దీప్త+ఆకృతులు= మండుతూ 
ఉండే ఆకారం కలవియు; లక్ష్యశుద్దిమంతములును= గురితప్పకున్నట్టివియు; సునిశితములున్‌+ఐన= బాగా పదునుగలవియునైన; 
నారసంబులు= బాణాలు; అతనివిగాక= ఆ అర్జునుడివి కాకపోతే; ఏ+విధమునన్‌= ఏ విధంగా గాని; చూడన్‌= చూచినప్పటికీ; 
ఈతనివి= ఈ శిఖండికి సంబంధించినట్టివి; అగున్‌+ఎ?= అగునా? 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు, దుశ్ళాసనుడితో ఇట్లా అంటున్నాడు: “ఇప్పుడు నా మీదపడ్డ బాణాలు పిడుగుల్లా ఉన్నాయి. 
ఇవి అర్జునుడు ప్రయోగించిన బాణాలే గాని, శిఖండి వేసిన బాణాలు ఎంత మాత్రం కావుసుమా! ఎండ్రకాయ 
గర్భంలోనుండే పిండం మాదిరి శరీరాన్ని పేల్ఫివేస్తున్నది. ఇంత ప్రభావంగల బాణాలు వీడి(శిఖండి)కి ఎక్కడున్నాయి? 
పలు బ్రహ్మదండాలు పైన పడినట్టు ఆయువు పట్టులందు గాఢంగా నాటి నొవ్వజేసే బాణాలు వేయటానికి వీడి 
(శిఖండి) చేత ఏమౌతుంది? యముడి దూతలు పలువురు ప్రాణి ప్రాణాలను వెలికిలాగే మాదిరి బాణాలు ఈ 
శిఖండి ఏనాడు ప్రయోగించగలిగాడు? నాపైన బడ్డ ఈ బాణాలు గట్టిగా ఎక్కువగా వేగంగా వదలబడ్డవి, జ్వలిస్తున్నవి, 
గురితప్పకుండా ఛేదించేవి, చాలా పదును గల్లినట్టివి, అయిన - ఈ బాణాలు అర్జునుడివే సుమా! మన అనుభవంలో 
ఏనాడూ శిఖండి ఇట్టి తీవ్రమైన ఆయుధాలు (ప్రయోగించినవాడు కాడు. పైగా శిఖండి బాణాలకు ఇంతగట్టితనం, 
వెలుగు, గురితప్పకుండటం, పదును, లేనేలేవు. ఎన్ని విధాల చూచినా ఈ బాణాలు శిఖండివి కానేకావు.” 


నిశేషం: అలంకారం: మాలోపమ. కర్కటి గర్భము. (ఇది ఒక న్యాయము) ఎండ్రి గర్భం ధరించడం అని అర్థం. ఎండ్రకాయ, గర్భంలో 
వుండే ప్రాణి, తల్లిఎండ్రిని (బ్రద్దలుచేసి బయట పడుతుంది. ఈ బాణాలు మనిషిని చంపిగాని ఇవతలకు రాకున్నవన్నమాట. 


(బ్రహ్మదండము: (బ్రాహ్మణుడి చేత ఉండే యపష్టికి సాధారణంగా ఈ పేరు. వసిష్టమహర్షిచేతిలోని యోగదండాన్ని కూడా 
(బ్రహ్మదండమంటారు. శ్రీ మ(ద్రామయణంలో 'ధి కృలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్‌। ఏకేన బ్రహ్మదండేన బహవోనాళితా 
మమ” అని విశ్వామిత్రు డంటాడు. ఒక్క (బ్రహ్మదండంతోనే విశ్వామిత్రుడి వాళ్ళు చాలామంది చచ్చారట. ఇక్కడ అనేక 
(బ్రహ్మదండాలతో సాటియైన బాణాలు ఒక్క భీష్ముడి మీద పడ్డాయంటే ఇక వాటి బాధ ఎంతగా వుంటుందో, అట్టి బాధను 
ఓర్చుకోగలవాడు ఎంత మహావీరుడో ఊహించుకొనవచ్చును. 'జముదూతలట్ల' అని బహువచనంవల్ల, ఒక వ్యక్తిపైన పలువురు 
యమకింకరులు పడ్డారంటే, ఆ యాతన ఎంతగా ఉంటుందో, అట్టి యాతనను ఓర్చుకోగలిగన దిట్ట ఎట్టి దేవాంశతో పుట్టాడో 
ఊహించుకోవచ్చు. 


శిఖండి వేసినట్టుగా అర్జునుడు, భీష్ముడి మీదికి ప్రయోగించిన బాణాలను, (క్రమంగా, అశనికల్పాలు, కర్కటిగర్భం, 
(బ్రహ్మదండాలు, జముదూతలు, అని నాలుగు ఉపమానాలతో క్రమంగా చెప్పబడింది. మొదటి ఉపమానం వలన శరీరంపై భాగానికి 
బాగా దెబ్బఅని, రెండవ ఉపమానంవల్ల కడుపులో బాధ అని, మూడోదానివలన ఆయువుపట్టుకు ఆపత్తని, నాలుగో ఉపమానం 
వలన శరీరంలోని ప్రాణాలు బైటపడతాయని సూచిస్తూ ఇన్నిటిని ఓర్చుకోగల్లిన మహానుభావుడు ముమ్మాటికీ దేవాంశ వల్ల పుట్టిన 
వాడేనని ఊహించుకోవచ్చును. ఇంతకుముందు వచ్చిన ఒక పద్యంలో “విను సత్యం బిది వీని వింటికెదురన్‌ విల్లైత్తలే. డెవ్వండున్‌ 
అని భీష్ముడు రారాజుతో అంటాడు. ఈ పద్యంలో అర్జునుడి బాణాల ధాటికి తట్టుకోలేమంటూ నాలుగు ఉపమానాలతో చక్కగా 
దుశ్ళాసనుడికి నొక్కిచెప్పాడు భీష్ముడు. ఈ అనర్జానికి కారకులైన వారిలో ఈ ఇద్దరూ (దుర్యోధన దుశ్ళాసనులు) ముఖ్యులు. 
ఎంతో సామర్థ్యంతో యుద్దం చేసి, శత్రు సైన్యాన్ని చించి చెండాడి, ఇప్పుడు విరమించుకుంటూ, ఇక మీరు పాండవులను జయించడం 
కల్ల. సంధి చేసికొని ప్రాణాలతో బ్రతికి బయటపడండి' అనే సంగతిని వారికి చెప్పక చెప్పినట్టు అనిపిస్తుంది. 
క. అనుచు. బటుశక్తి నప్పా । ర్జుని వైచిన నది యతండు దునుమాడుడు శాం 

తనవుండు వాలుం బలకయు? । గొని యరదము డిగ్గంజూచుకొలందిం బెలుచన్‌. 407 

ప్రతిపదార్థం: అనుచున్‌= అని చెపుతూ; పటుశక్తిన్‌= బలిష్టమైన శక్యాయుధంతో; ఆ+పార్టుని= ఆ అర్జునుడిని; వైచినన్‌= 
విసిరికొట్టగా; అతండు= ఆ అర్జునుడు; అది= ఆ శక్యాయుధాన్ని; తునుమాడుడున్‌= తుంటలు చేయగానే; శాంతనవుండు= 


భీష్ముడు; వాలున్‌= కత్తిని; పలకయున్‌= కేడెమును; కొని; అరదము= రథాన్ని; డిగ్గన్‌= దిగటానికి; చూచుకొలందిన్‌= అనుకొనేంత 
సమయంలో; పెలుచన్‌= తేలికగా; 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 439 


తాత్సర్యం: భీష్ముడు దుశ్ళాసనుడితో పై విధంగా చెప్పుతూ ఒక దృఢమైన శక్యాయుధాన్ని అర్జ్హునుడిపైకి 
ప్రయోగించాడు. దాన్ని అర్జునుడు తుంటలు చేశాడు. భీష్ముడు కత్తి, డాలు తీసికొని రథంనుండి దిగేటంతలోపలనే, 
కోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. ఏసి యా రెంటిం దునియలు సేసి యెలుంగు । సూపి యే నుండ వెజ పేల? నాపగాత 
నూజు( బొదువుండు మీ' రని యోజం జెప్పె | శక్రతనయుండు దనయోధజనుల కెల్ల. 408 


ప్రతిపదార్థం: శక్రతనయుండు= ఇం(ద్రపుత్రుడు - అర్జునుడు; ఏసి= బాణాలు ప్రయోగించి; ఆరెంటిన్‌= ఆ కత్తిని, కేడెమును; 
తునియలు+చేసి= ముక్కలు చేసి; తన యోధ జనులకున్‌+ఎల్లన్‌= తన పక్షంలోని వీరులందరికీ; ఎలు(గున్‌+చూపి= తన 
గొంతు సవ్వడి వినిపించి; ఏను+ఉండన్‌; వెణపు+ఏల?= భయమెందుకు?; మీరు= మా వైపున ఉండే వీరులైన మీరు; 
ఆపగాతనూజున్‌= భీష్ముడిని; పొదువుండు= కవియండి; అని; ఓజన్‌= ఉత్సాహంతో; చెప్పెన్‌= చెప్పినాడు. 

తాత్పర్యం: అర్జునుడు బాణప్రయోగం చేసి, భీష్ముడికత్తిని, పలకను పలుకులు చేసి, గొంతెత్తి తనవైపు ఉన్న 
వీరవరులకందరితో “నేనున్నానుగా? మీకేమి భయం? మీరందరూ భీష్ముడిని కమ్ముకొనండి" అని ఉత్సాహంతో 
పలికాడు. 

వ. అ ప్పలుకు లాకర్ణించి. 409 
ప్రతిపదార్థం: ఆ+పలుకులు= ఆ మాటలు, ఆకర్షించి= విని. 


తాత్సర్యం: అర్జునుడన్న ఆ మాటలు యోధులు విని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఏయు(డు పొడువుం డడువు(డు | వ్రేయు( డనుచు వారు జాహ్నవీతనయు. గడున్‌ 
డాయుండు, మన సైనికులుం । గో యని తలపడ్డ బోరు ఘోరం బయ్యెన్‌ 410 


ప్రతిపదార్థం: వారు= ఆ పాండవయోధులు; ఏయు(డు= బాణాలు (ప్రయోగించండి; పొడువుండు= పొడవండి; అడువుండు= 
కొట్టండి; (వ్రేయుండు= నరకండి; అనుచున్‌= అంటూ; జాహ్నవీతనయున్‌= భీష్ముడిని; కడున్‌ డాయుండు= చాలా దగ్గిరికి చేరగా; 
మన సైనికులున్‌= మన(కౌరవ) సేనలోనివారున్నూ; కో+అని= “కో” అని అరుస్తూ; తలపడ్డన్‌= తాకగా; పోరు= యుద్దం; 
ఘోరంబు+అయ్యెన్‌= భయంకరంగా జరిగింది. 


తాత్సర్యం: పాండవపక్షంలోని యోధులు 'బాణాలు ప్రయోగించండి. బల్లేలతో పొడవండి. గుదియలతో కొట్టండి. 
కత్తులతో నరకండి' అని కేకలు వేస్తూ, భీష్ముడికి చాలా దగ్గరికి వచ్చారు. అప్పుడు మన(కౌరవ) సైనికులు కూడా 
బొబ్బలు పెడుతూ శత్రుసైన్యంతో తలపడ్డారు. దానితో యుద్దం చాలా భయంకరంగా కనిపించింది. 


వ. అప్పుడు, 411 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: కౌరవ పాండవులకు ఘోరంగా యుద్దం జరిగే ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. ఏసి గాండీవి కురుసేన నెగువ నతని । వారు వెజవక భీష్మునిం జేరి యొడల 
వ్రేలె( డెడ లేనియట్లుగ వివిధభంగి । నిష్ణురాస్త్రశస్రంబుల నినిచి రధిప! 412 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; గాండీవి= అర్జునుడు; ఏసి= బాణప్రయోగం చేసి; కురుసేనన్‌= కౌరవుల 
సైన్యాన్ని; ఎగువన్‌= తరుమగా; అతనివారు= ఆ అర్జునుడికి సంబంధించిన వీరులు; వెజవక= భయంలేకుండా; భీష్మునిన్‌+చేరి= 
భీష్ముడి దగ్గరకువచ్చి; ఒడలన్‌= శరీరంమీద; |ద్రేలెడు+ఎడ= వేలుపట్టే మాత్రంసందు కూడా; లేని+అట్టుగన్‌= లేకుండా వుండేట్టుగా; 
వివిధభంగిన్‌= నానా విధాలుగా; నిష్టుర+అస్త్రశస్త్రంబులన్‌= కఠినములైన బాణాలను ఆయుధాలను; నినిచిరి= నింపేశారు. 
తాత్పర్యం: ఓ ధృతరాషా! అర్జునుడు బాగా విజృంభించి, కౌరవ సైనికులను చిందరవందర చేశాడు. అప్పుడు 
అర్జునుడి పక్షపు వీరులందరూ ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా భీష్ముడికి చాలా దగ్గరగా మూగారు. 
ఆతడి శరీరంలో వేలెడు చోటు కూడా కాళీ లేకుండా బాణాలతో పరిఘాదులగు ఆయుధాలతో నింపివేశారు. 


భీష్కుండు శరతల్పగతు( డగుట (సం. 6-114-80) 


వ. అంతనంశుమంతుండుశాంతుం డగుచు వచ్చె; నట్టియెడం గదిసి కవ్వడి గాంగేయుపై(గ్రూరనారా చనికరంబు 
నిగిడించి పడం ద్రోచిన. 413 


ప్రతిపదార్థం: అంతన్‌= ఆ సమయంలో; అంశుమంతుండు= సూర్యుడు; శాంతుండు+అగుచున్‌వచ్చెన్‌= చల్లబడుతూ వచ్చాడు; 
అట్టి+ఎడన్‌= ఆలాంటి సమయంలో; కవ్వడి= అర్జునుడు; గాంగేయుపైన్‌= భీష్ముడిమీద; క్రూరనారాచనికరంబులు= కఠినములైన 
బాణాల పరంపరను; నిగిడించి= (ప్రయోగించి; పడన్‌+త్రోచినన్‌= పడ[ద్రోయగా. 

తాత్సర్యం: అట్టి సమయంలో తన ప్రతాపాన్ని బాగా చూపిన సూర్యుడు శాంతించి అస్తమించబోతున్నాడు. అప్పుడు 
అర్జునుడు సమీపానికి వచ్చి భీష్ముడి మీద కఠోరమైన బాణాల వరుసను గుప్పించి, కూలద్రోశాడు. 


క తూర్పుతలంగాంగ నీ సుతు । లేర్చ్పడ( గనుగొనుచునుండ నిల గంపింపన్‌ 
దర్పోజ్ఞ్యలు( డా భీష్మ డహర్పతి । యస్తాద్రి సేరునట్లుగం బడియెన్‌. 414 


ప్రతిపదార్థం: నీ సుతులు= ధృతరాష్ట్రుడవైన నీ యొక్క కుమారులు; ఏర్పడన్‌= బాగా తెలిసేటట్టు; కనుంగొనుచున్‌+ఉండన్‌= 
చూస్తూ ఉండగా; ఇల= భూమి; కంపింపన్‌= వడకుచుండగా; దర్ప+ఉజ్ఞ్యులు(డు= పౌరుషంతో (ప్రకాశిస్తుండే; ఆ భీష్ముండు; 
అహర్బతి= సూర్యుడు; అస్త+అద్రి= పడమటికొండను; చేరు+అట్టుగన్‌= చేరేమాదిరిగా; తూర్పుతలంగాంగన్‌= తూర్పుదిక్కు తల 
ఉండేటట్టుగా; పడియెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: కౌరవకుమారులందరు చూస్తూ ఉండగా, భూమి వణకిపోతూ ఉండగా, దర్పంతో వెలిగే ఆ భీష్ముడు 
సూర్యుడు పడమటికొండకు చేరే విధంగా, తూర్పుతలగా ఒరిగాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


తే. తనువు ధర బొందకుండంగ6 దల్పభంగి | శరము లూ(త యై పొలుపారె నరవరేణ్య! 
యట్లు శరతల్పగతు. డగు నమ్మహాను । భావు దేవవ్రతుని దేవభావ మొందె. 415 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ధృతరాష్ట్రమహారాజా! తనువు= శరీరం; ధరన్‌= భూమిని; పొందక+ఉండంగన్‌= తాకకుండా 
ఉండేటట్టుగా; తల్పభంగి= పాన్సుమాదిరి; శరములు= బాణాలు; ఊ(త+ఐ= ఆధారంగా; పొలుపు+ఆరెన్‌= ఒప్పింది; అట్టు= 
ఆ విధంగా; శరతల్పగతు(డు+అగు= బాణాలపాన్సును కలిగినట్టి; ఆ+మహానుభావున్‌= ఆ మహానుభావుడైన; దేవవ్రతునిన్‌= 
భీష్ముడిని; దేవభావము= దేవత్వము(దేవునితనము); ఒందెన్‌= పొందింది. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: భీష్ముడి శరీరం భూమిని తాకకుండా, పానుపుమాదిరి, బాణాలు ఆధారంగా అమరాయి. ఆ విధంగా 
బాణాల పాన్సుపై పరుండిన ఆ మహాశయుడిని దేవత్వం ఆవహించింది. అంటే ఆయన దేవుడుగా అగుపడ్డాడు. 


చ. అనిమిషు లప్పు సూచి 'మృతు. డయ్యెడు నక్కట! దక్షిణాయనం 
బున గృతపుణ్యు( డంచు వగ బొందిన భీషు( డెటింగి వారి కి 
ట్లను 'సురలార! కాలగతి నాత్మ దలంచియ కాదె? మేనిలో 
నునిచినవా(డ( బ్రాణముల నుమ్మలికింపకు( డించుకేనియున్‌. 416 


ప్రతిపదార్థం: అప్హు= ఆ సమయంలో; అనిమిషులు= దేవతలు; చూచి= భీష్ముడు పడటం తిలకించి; అక్కట!= అయ్యో! 
కృతపుణ్యుండు= చేయబడ్డ పుణ్యంకల వాడు(పుణ్యాత్ముడు); దక్షిణ+అయనంబునన్‌= దక్షిణాయనంలో; మృతుండు+అయ్యెడున్‌= 
చనిపోతాడు; అంచున్‌= అనుకొంటూ; వగన్‌= పరితాపాన్ని; పొందినన్‌= చెందగా; భీష్ముండు; ఎటింగి; వారికిన్‌= ఆ దేవతలకు; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అంటాడు; సురలార!= ఓ దేవతలారా!; కాలగతిన్‌= కాలముయొక్క గతిని(మరణాన్ని); ఆత్మన్‌= మనస్సులో; 
తలంచి+అ+కాదె?= ఎరిగేకదా; ప్రాణములన్‌= ప్రాణాలను; మేనిలోన్‌= శరీరంలో; ఉనిచినవాండన్‌= ఉంచికొన్నాను; 
ఇంచుక+ఏనియున్‌= కొంచెంకూడా; ఉమ్మలికింపకుండు= బాధపడకండి. 


తాత్పర్యం: ఆ భీషు శైడు నేల కొరగడాన్ని దేవతలు చూచి “అయ్యో! పాపం ఇతడెంతో పుణ్యాతు డే! నరకానికి 
మార్గమైన దక్షిణాయనంలో మరణిస్తున్నాడే!' అని వాపోవటాన్ని భీష్ముడు తెలిసికొని వారితో దేవతలారా! 
దక్షిణాయనకాలము యొక్క గమనా(మరణాన్ని)న్ని మనస్సున ఎరిగేకదా - ప్రాణాలను నా బొందిలో 
నిల్పుకొన్నాను. మీరు కొంచెం కూడా విచారించకండి”. 


వ. సత్యవతీవివాహం బొనర్లుటకు మాతండ్రి మెచ్చి నా కవధ్యత్వంబును స్వచ్చందమరణంబును నిచ్చినవాండు 
గావున(దద్వరప్రభావంబున నావధంబున కే నొడంబడక కానేరదయ్యె(బ్రాణంబులు నా వశంబి' యనిన 
వినివారలు సంతోషించి రాసమయంబున భాగీరథి పనుపునం గొందటు మునివరులు హంసరూపంబుల 
నమ్మహాత్మునకు దక్షిణాయనం బెటింగింపం జనుదెంచి యతండు దెలిసియునికి నతనిచేత నెలింగి 
ప్రియం బంది యేంగి రట్టియెడ దుర్యోధనుండు వుచ్చిన దుశ్మాసనుండు గుంభసంభవుపాలికింబోయి 
భీష్ముపాటు సెప్పిన నతండు మూర్దిల్లి యొక్కింత దేటి దీనాననుం డగుచు నమ్మహీనాథుకడకుం జనియె 
నయ్యవసరంబున. 417 


ప్రతిపదార్థం: సత్యవతీ వివాహంబున్‌= దాశరాజ కన్యక సత్యవతితో పెండ్లిని; ఒనర్చుటకున్‌= చేసినదానికి; మా తండ్రి= మా 
తండ్రి శంతను మహారాజు; మెచ్చి= సంతోషపడి; నాకున్‌= నాకు; అవధ్యత్వంబును= చంపబడకుండటాన్ని; స్వచ్చందమరణంబునున్‌= 
ఇష్టం వచ్చినపుడు చనిపోవడాన్ని; ఇచ్చినవాండు= ఇచ్చాడు; కావునన్‌= కాబట్టి; తద్‌+వరప్రభావంబునన్‌= ఆ వరాల మహిమవల్ల; 
నా వధంబునకున్‌= నా యొక్క మరణానికి; ఏన్‌+ఒడంబడక= నే నొప్పుకోకుండా; కానేరదు+అయ్యెన్‌= జరగదాయెను; 
ప్రాణంబులు= ప్రాణాలు; నా వశంబు+అ= నా అధీనమే; అనినన్‌= అని చెప్పగా; వారలు= ఆ దేవతలు; సంతోషించిరి; ఆ 
సమయంబునన్‌; భాగీరథి పనుపునన్‌= గంగానది పంపగా; హంసరూపంబులన్‌= హంసల ఆకారాలతో; కొందణు మునివరులు= 
కొంతమంది బుషిపుంగవులు; ఆ+మహాత్మునకున్‌= ఆ మహాత్ముడికి; దక్షిణాయనంబు= ఇప్పుడు దక్షిణాయనమని; ఎజీంగింపన్‌= 
తెలియచెప్పడానికి; చనుదెంచి= వచ్చి; అతండు= ఆ భీష్ముడు; తెలిసియునికిన్‌= తెలిసికొని ఉండటాన్ని; అతనిచేతన్‌= ఆ 
భీష్ముడిచేత; ఎజింగి= తెలిసికొని; ప్రియంబు+అంది= సంతోషంచెంది; ఏంగిరి= వెళ్ళారు; అట్టి+ఎడన్‌; దుర్యోధనుండు; 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుచ్చిన(న్‌)= ఆజ్ఞాపించగా; దుశ్చాసనుండు; కుంభసంభవు పాలికిన్‌= ద్రోణాచార్యుడి దగ్గరకు; పోయి= వెళ్ళి; భీష్ముపాటు= 
భీష్ముడు పడడాన్ని; చెప్పినన్‌= చెప్పగా; అతండు= ఆ ద్రోణుడు; మూర్చిల్లి= మూర్చచెంది; ఒక్క+ఇంతన్‌= ఒక కొంచెం; తేటి= 
తెప్పిరిల్లుకొని; దీన+ఆననుండు+అగుచున్‌= తెల్లబోయిన మొగం కలవాడై; ఆ+మహీనాథుకడకున్‌= ఆ భీష్ముడి వద్దకు; 
చనియెన్‌= వెళ్ళాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: సత్యవతిని పెండ్లాడడానికి అనుకూలపడటం వల్ల మా తండ్రి శంతనుడు సంతోషపడి నాకు 
ఎవ్వరిచేతనూ చంపబడకుండటం, నా ఇష్టానుసారంగా చనిపోవటం - అనే రెండు వరాలిచ్చాడు. ఆ వరాల 
ప్రభావంవల్ల నేననుకొంటేనే గాని నాకు మరణం కలుగదు. నా ప్రాణాలు నా చెప్పుచేతల్లో ఉంటాయి” అన్నాడు 
భీష్ముడు. దేవతలు విన్నారు - సంతోషపడ్డారుకూడా. అదే సమయంలో గంగానది చెప్పి పంపగా కొందరు బుషులు 
హంసల రూపాలలో భీష్ముడి దగ్గరకు అది దక్షిణాయనమని తెల్పడానికి వచ్చారు. భీష్ముడది ఎరిగి ఉన్నాడని 
అతనివల్లే తెలిసికొని, ప్రియంతో వెళ్ళిపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఆజ్ఞచేయగా దుశ్శాసనుడు ద్రోణాచార్యుడి 
వద్దకు వెళ్ళి, భీష్ముడి పతనాన్ని గూర్చి చెప్పాడు. ద్రోణుడు మూర్చపోయి, కొంచెం సేపటికి తెప్పిరిల్లాడు. బిక్కమొగం 
వేసికొని తొందరగా భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. (ఆ సమయంలో పాండవులు సంతోషపడ్డారు. కౌరవులు ఏడ్చారు.) 


సీ. పాండవేయులు మాత్స పాంచాలయాదవ । సహితంబుగా సంతసమున( బొదలి; 
రాదెస బొబ్బలు నార్పులు బహుతూర్య । కోటియు. జెల(గె; నీకొడుకుగమియు 
నీదిక్కుదొరలును నెలుంగెత్తి యేడ్వంగ । నంబరచరుల హాహారవంబు 
లులియంగ రోదసి గలయంతవట్టును | ఘన శబ్దమయమయ్యె మనుజనాథ! 


తే.  కాలుసేయార్లుటలు లేక కన్ను(గవల । నశ్రు లొలుకంగ( జిత్తంబు లడల బాండు 
సూనుతతి. జూచుచుండిరి గాని యించు | కయును గడంగరు మనవారు గయ్యమునకు. 418 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ప్రభువగు ధృతరాష్ట్టా!; ఆ దెస= పాండవపక్షంలో; పాండవేయులు= పాండవుల సంతానము; మాత్స్య= 
మత్స్య దేశరాజు; పాంచాల= (ద్రుపదుడు; యాదవ= యదువంశంవారు; వీరితో; సహితంబుగాన్‌= కూడుకొన్నట్టుగా; 
సంతసమునన్‌= ఆనందంతో; పొదలిరి= ఉప్పాంగిపోయారు; బొబ్బలు= గర్జనలు; ఆర్పులు= బిగ్గరగా అరవటాలు; బహుతూర్య 
కోటియున్‌= నానావిధాలైన వాద్య విశేషాల అనేకాలున్నూ; చెలగాన్‌= చెలరేగాయి; నీ కొడుకు గమియున్‌= నీ కొడుకుల సమూహం; 
ఈ దిక్కుదొరలును= ఈ కౌరవుల పక్షాన ఉన్న రాజులున్నూ; ఎలు(గు+ఎత్తి= గొంతెత్తి; ఏడ్వంగన్‌; అంబరచరుల= ఆకాశంలో 
తిరిగేవారి యొక్క; హాహారవంబులు= హాహా అనే అరుపులు; ఉలియంగన్‌= మోయగా; రోదసిగలయంత+పట్టును= భూమి 
ఆకాశాల మధ్యభాగం అంతా కూడా; ఘనశబ్దమయము+అయ్యెన్‌= గొప్ప(మేఘములయొక్క అని అర్జాంతరము) ధ్వనితో 
నిండిపోయింది; మనవారు= కౌరవసేనలోనివారు; కాలు+చే= కాలు చేతులు; ఆర్బుటలులేక= కదలించటాలు లేకుండా; 
కన్ను+కవలన్‌= రెండుకళ్ళనుండి; అ(శ్రులు= కన్నీటిబొట్లు; ఒలుకంగన్‌= చిందగా; చిత్తంబులు= మనస్సులు; అడలన్‌= 
భయంచెందగా; పాండుసూనుతతిన్‌= పాండవుల సంఘాన్ని; చూచుచుండిరి+కాని= చూస్తూ నిలబడ్డారేగాని; కయ్యమునకున్‌= 
యుద్దానికి; ఇంచుకయున్‌= కొంచెంకూడా; కడంగరు= పూనుకొనరు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా!, పాండవులు, వారి సంతానం, మత్స్య (ద్రుపద యాదవులతోపాటు 
ఆనందంతో ఉబ్బిపోయారు. గర్జనలు చేశారు. పొలికేకలు పెట్టారు. దీనికి తోడు వారి బహువిధాలైన భేరీ 
భాంకారాదుల చప్పుళ్ళు ఉప్పతిల్లాయి. నీ అందరు కొడుకులు, ఈ పక్షంలో ఉండే రాజులు గొంతు విప్పి 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 443 


బోరుమంటూ ఏడవసాగారు. ఆకాశంలో సంచారం చేసే దేవగంధర్వకిన్నరాదుల హాహాకారాలు దీనికి తోడు కాగా, 
భూమి ఆకాశాల మధ్య గల భాగమంతా పెద్ద (మేఘ) ధ్వనితో నిండిపోయింది. ఇక మన (కౌరవ) పక్షంలోని 
వారు కాలు, చేయి కూడా కదల్చలేక పోయారు. కన్నీటి ధారలను కార్చుతున్నారు. మనస్సుల్లో హడలెత్తగా, ఊరకే 
పాండవుల దండును చూస్తూ ఉండిపోయారే గానీ, యుద్దం చేయడానికి కొంచెం కూడా యత్నించనే లేదు. 


విశేషం: 'ఘనశబ్దమయమయ్యె' - గొప్ప ధ్వనితో నిండినదయ్యెను - ఉజుములతో నిండిన దయ్యెనని అర్జాంతరము, ఘన 

శబ్దము శ్లిష్ట పదము గొప్పదని, మేఘమని దానికర్ణము. 

వ. తదవసరంబున నంబరమణి యవరరత్నాకరంబు సొచ్చె ననిన విని ధృతరాష్తుండు సంజయున 
కిట్లనియె. 419 


ప్రతిపదార్థం: తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; అంబరమణి= సూర్యుడు; అపరరత్నాకరంబున్‌= పడమటి సముద్రాన్ని; 
చొచ్చెన్‌= ప్రవేశించాడు; అనినన్‌= అని చెప్పగా; విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 
తాత్పర్యం: అప్పుడు సూర్యుడు అస్తమించాడు.” అని సంజయు డనటాన్ని విన్నట్టి ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా 
అన్నాడు: 
క. 'నాయుల్ల మరయ నినుమో? | జాయో? కా కిట్లు రూపటిక విన నోర్డెన్‌ 

సాయకసముదయఖరభవ । దీయవచనచయము గవియుదేరం దిర మై. 420 
ప్రతిపదార్థం: అరయన్‌= చూడగా; నా ఉల్లము= నాయొక్క మనస్సు; ఇనుము+ఓ?= ఇనుపముద్దయో?; జాయి+ఓ?= 
బండయో?; కాక= కాకుంటే; సాయక= బాణాలయొక్క; సముదయ= వరుసవలె; ఖర= పదునైన; భవదీయ= నీ నుండి వచ్చేవైన; 
వచన= మాటలయొక్క; చయము= గుంపు; కవియుదేరన్‌= వ్యాపిస్తూ ఉన్నప్పటికి; తిరము+ఐ= స్థిరంగా ఉన్నట్టిదై; ఇట్లు; 
రూపు+అజక= నశించిపోకుండా; వినన్‌+ఓర్చెన్‌= వినగల్గింది. 
తాత్సర్యం: 'ఓ సంజయా! ఆలోచిస్తే నా మనస్సు (హృదయం) ఇనుప ముద్దయో, రాయియో అయి ఉంటుంది. 
లేకపోతే అనేక బాణాల వలె కరకైన నీ మాటల వరుసలు నాపై వ్యాపించినా కూడా దిట్టంగా, బద్దలు కాకుండా 
ఉండి వినగల్లుతున్నది. 


వ. ఇంకనేనేమియుం జెప్ప గొంత గలదే యనుటయు నాసూతనందనుం డి ట్లనునప్పుడు కౌరవులుం దారును 
దమవారును మైమటువులూడ్డి యాయుధంబులు వెట్టి గాంగేయుకడకుం బోయిరి. కౌంతేయులు నట్ల 
బంధుమిత్రసహితు లయి యచటికిం జనిరి. ధనంజయుం డొక్కరుండును ధనుష్పాణి యై యరిగిని 


ట్లయ్యిరుదెజంగులవారలుం దత్కాలప్రశాంతస్వాంతులైయన్యోన్య విషయరోషంబులు దక్కితన్నుం బరివేష్టించినం 
గులగురుం డగు నమ్మందాకినీనందనుండు వారి నభినందించి కొలిపించికొని యుండె. 421 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇకమీద; ఏను= నేను(ధృతరాష్టుడు); ఏమియున్‌= ఏమైనా; చెప్పన్‌= చెప్పడానికి; కొటంత= తక్కువ; 
కలదు+ఏ?= ఉన్నదా?; అనుటయున్‌= అని చెప్పగా; సూతనందనుండు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
అప్పుడు= ఆ సమయంలో; కౌరవులున్‌= కౌరవులును; తారును= తామున్నూ; తమవారును= తమకు సంబంధించిన వారున్నూ; 
మైమణువులు= కవచాలు; ఊడ్చి= తీసిపెట్టి; ఆయుధంబులు= అస్త్రశస్త్రాలను; పెట్టి= (ప్రక్కనపెట్టి; గాంగేయుకడకున్‌= 
భీష్ముడివద్దకు; పోయిరి= వెళ్ళారు; కౌంతేయులు= కుంతికొడుకులు; అట్టు+అ= ఆవిధంగా; బంధుమిత్ర సహితులు+ అయి= 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


చుట్టాలతో, స్నేహితులతోకూడి; అచటికిన్‌= భీష్ముడున్న ఆ చోటికి; చనిరి= పోయారు; ధనంజయుండు= అర్జునుడు; 
ఒక్కరుండును= ఒకడు మా(త్రం; ధనుస్‌+పాణియై= విల్లుచేతియందు కలవాడై; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట్టు= ఈ విధంగా, 
ఆ+ఇరుతెజంగులవారలున్‌= ఆ రెండు పక్షాలవారున్నూ; తద్‌+కాల (ప్రశాంత స్వాంతులు+ఐ= ఆ సమయానికి కోపం లేని 
మనస్సు కలవారై; అన్యోన్య విషయ రోషంబులు= ఒండొరుల విషయమైన కోపం; తక్కి= వదలి; తన్నున్‌= ఆ భీష్ముడిని; 
పరివేష్టించినన్‌= చుట్టి ఉండగా; కులగురుండు+అగు= వంశానికే, (గొప్పవాడు); గురువు అయినట్టి, ఆ+మందాకినీ నందనుండు= 
ఆ భీష్ముడు; వారిన్‌= ఆ వచ్చిన కౌరవ పాండవులను; అభినందించి= పొగడి; కొలిపించుకొని యుండెన్‌= సేవలు 
చేయించుకొన్నాడు. 


తాత్పర్యం: ఇంక నేనేమైనా చెప్పడానికి ఉన్నదా? అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి సంజయుడు ఇట్లా అన్నాడు: 
“అప్పుడు తాము కౌరవులు, వారికైనవారు, కవచాలు ఊడదీసిపెట్టి, ఆయుధాలన్నీ ఒకచోట పెట్టి, భీష్ముడి వద్దకు 
వెళ్ళారు. ధర్మరాజాదులు కూడా తమ బంధువులతో, మిత్రులతో కూడా ఆ భీష్ముడున్న చోటికి వెళ్ళారు. ఒక్క 
అర్జునుడు మాత్రం ధనుస్సు చేతబట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇట్టు ఆ ఇరువర్గాలవారున్నూ ఆ సమయానికి 
వారికి గల కోపాలు మానుకొని ఆ భీష్ముడి చుట్టూ మూగారు. కులానికంతా పెద్దయైన ఆ భీష్ముడు వారిని 
కొనియాడి, తత్కాలానికి తనకు కావలసిన ఉపచారాలను వారిచే చేయించికొన్నాడు. 


తే. తనకు గ్రీదల యని భవత్తనయులకు నె । బుంగ జెప్పిన వారు గడంగి మెత్తం 
దనముగల తలగడలు దేబనుచుటయును । జూచి చిటునవ్వుతో సవ్యసాచి. బిలిచె.' 422 


ప్రతిపదార్థం: తనకున్‌= భీష్ముడికి; (క్రీదల= తల అడుగు భాగం - తలగడ; అని; భవత్తనయులకున్‌= నీ కొడుకులకు; 
ఎయుంగన్‌+చెప్పినన్‌= (తనకు తలగడ కావాలని) తెలియచెప్పగా; వారు= నీ కొడుకులు; కడంగి= ప్రయత్నించి; మెత్తదనమున్‌+కల= 
మృదుత్వం కలిగినట్టి; తలగడలున్‌= దిండ్లు; తేన్‌+పనుచుటయునున్‌= తేవటానికి పంపగా; చూచి= భీష్ముడు తిలకించి; 
చిరునవ్వుతో; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పిలిచెన్‌= పిలిచాడు. 

తాత్పర్యం: భీష్ముడు తనకు తల (క్రిందకు దిండు(తలగడ) కావాలని నీ పుత్రులతో చెప్పాడు. వారు మెత్తని 
దిండ్లు తెండని పనివారికి ఉత్తరువు చేశారు. భీష్ముడు చిరునవ్వుతో అర్జునుడిని చూచి దగ్గరకు పిలిచాడు. 


క. పిలుచుటయు నతండు బాపష్పము । లొలుక(గ గాందివము వెట్టి యొయ్యన చనినం 
“దలగడతూపులు సెజ్జకు | నలవడ. బెట్టు' మని భీష్మం డాతనిం బనిచెన్‌. 423 


ప్రతిపదార్థం: పిలుచుటయున్‌= పిలువగా; అతండు= ఆ అర్జునుడు; బాప్పములు= కన్నీళ్ళు; ఒలుకంగన్‌= కారుతుండగా; 

గాండివమున్‌= గాండీవమనే తన వింటిని; పెట్టి= ప్రక్కన ఉంచి; ఒయ్యనన్‌= మెల్లగా; చనినన్‌= దగ్గరకుపోగా; సెజ్జకున్‌= 

పాన్సునకు; తలగడ తూపులు= దిండైన బాణాలు; అలవడన్‌= తగినట్టుగా; పెట్టుము+అని= ఉంచుముు అని; భీష్ముడు; ఆతనిన్‌= 

ఆ అర్జునుడిని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 

తాత్పర్యం: భీష్ముడు తనను పిలవగానే, అర్జునుడు కంటనీరు కార్చుకొంటూ, తన గాండీవాన్ని (వింటిని) 

అవతలపెట్టి, వినయంతో మెల్లగా అతడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు “ఈ బాణాల పాన్సునకు 

సరిపడేటట్టుగా తూపుల దిండుపెట్టుము” అని ఆనతిచ్చాడు. 

వ. ఇట్లుపనిచినం బార్జుం డట్ల చేయుదు నని గాండివంబు పుచ్చికొని మటియు ననుజ్ఞ గొని మూండు వాలమ్ము 
లభిమంత్రించి పెడతల. దాకి యెత్తి పట్టుకొని పుంఖంబులు భూమి మోచి నిలుచునట్లుగా నేసినం దాత 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 445 


ప్రీతుండై తల్పంబునకుందగిన యుపధానంబు వెట్టి తని యతనింగొనియాడి సకలపాత్రులను ధాత్రీపతులను 
నవలోకించి. 424 


ప్రతిపదార్థం: ఇట్టు; పనిచినన్‌= ఉత్తరువు చేయగా; పార్టుండు; అట్ల చేయుదున్‌+అని= అట్టే చేస్తానని అంటూ; గాండివంబున్‌; 
పుచ్చికొని= తీసికొని; మజియున్‌= మరల; అనుజ్ఞన్‌= ఆజ్ఞను; కొని= పొంది; మూండు; వాలు+అమ్ములు= పదునుగల బాణాలు; 
అభిమం(త్రించి= మం(త్రంవేసి; పెడతలన్‌= తలయొక్క వెనుక ప్రక్క; తా(కి= ముట్టి; ఎత్తిపట్టుకొని= పైకెత్తి పట్టుకొని; పుంఖంబులు= 
బాణాల (క్రిందికొనలు; భూమి(న్‌)= నేలమీద; మోచి= ఆనుకొని; నిలుచున్‌+అట్టు+కాన్‌= నిలబడే విధంగా; ఏసినన్‌= బాణాలు 
వేయగా; తాత= పితామహుడైన భీష్ముడు; ప్రీతుండు+ఐ= ప్రీతి చెందినవాడై; తల్పంబునకున్‌= పానుపునకు; తగిన= తగ్గట్టి; 
ఉపధానంబున్‌= తలగడను; పెట్టితి(వి)+అని= పెట్టావని; అతనిన్‌= ఆ అర్జునుడిని; కొనియాడి= పొగడి; సకలపౌత్రులను= అందరు 
మనుమలను; ధాత్రీపతులనున్‌= దొరలను; అవలోకించి= చూచి. 


తాత్పర్యం: పై విధంగా భీష్ముడు అర్జునుడిని ఆజ్ఞాపించాడు. అట్టే చేస్తానని అర్జునుడు తన గాండీవాన్ని 
ఎత్తుకొన్నాడు. మళ్ళి అనుజ్ఞ తీసికొన్నాడు. మూడు పదునుగల బాణాలను బాగా మంత్రించి, భీష్ముడి 
తలయొక్క వెనుక భాగాన్ని ఎత్తి పట్టుకొని, ఆ మంత్రించిన బాణాలను ప్రయోగించాడు. వాటి కొనలు 
నేలకు గట్టిగా గుచ్చుకొని, చక్కగా నిలబడ్డాయి. భీష్ముడు చూచి, సంతోషపడ్డాడు. అంపశయ్యకు అనువైన 
దిండు పెట్టినందుకు అతడిని పొగిడాడు. తన మనుమ లందరనూ దొరలనూ చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం. 


క. 'రవింగొల్టి యుత్తరాయణ । మవునంతకు నంపపాన్సునం దిట్లు మహో 
తృవలీల నిలుతు నా కీ । దివసంబుల6 జేయవలయు. దృథతరరక్షన్‌. 425 


ప్రతిపదార్థం: రవిన్‌= సూర్యుడిని; కొల్చి= ఆరాధించి; ఉత్తర+ అయనము= ఉత్తరాయణము; అవు+అంతకున్‌= అయ్యేటంతవరకు; 
అంపపాన్సునందున్‌= బాణాల శయ్యపై; ఇట్టు= ఈ విధంగానే; మహా+ఉత్సవలీలన్‌= మహానందాన్ని కలిగించే రీతులతో; 
నిలుతున్‌= (ప్రాణాలతో ఉంటాను; నాకున్‌= భీష్ముడనైన నాకు; ఈ దివసంబులన్‌= పాన్సున ఉండే ఈ దినాలలో; తగన్‌= 
తగినట్టుగా; దృఢతర రక్షన్‌= గట్టికాపలాను; చేయవలయున్‌. 


తాత్సర్యం: 'సూర్యుడిని ఆరాధిస్తాను. ఉత్తరాయణం వచ్చేదాకా ఈ బాణాల పడక పైన ఇట్లాగే ఉండి ఆనందంతో, 
ఉత్సాహంతో కాలం గడుపు ఈ దినాలలో నాకు తగినవిధంగా చక్కని కాపలా మీరు ఏర్పాటు చేయాలి. 


క అలయ కరయ నోపినవా । రలు గ్రక్కున బరిఖతోడి ప్రాకారం బి 
ట్టలముగ గావింపుం డనుడు( । దలకొని నీసుతులు( బాండు తనయులు భక్తిన్‌. 426 


ప్రతిపదార్థం: అలయక= (శ్రమము లేకుండా; అరయన్‌= చూసుకోవడానికి; ఓపినవారలు= చాలినవారు; (గ్రక్కునన్‌= వెంటనే; 
పరిఖతోడి= అగడ్తలతో కూడిన; ప్రాకారంబున్‌= (ప్రహరీగోడలను; ఇట్టలముగన్‌= బాగా ఎత్తుగా; కావింపుండు= ఏర్పరచండి; 
అనుడున్‌= అని చెప్పగా; భక్తిన్‌= భక్తితో; నీ సుతులు= నీ కుమారులు, పాండుతనయులు= పాండురాజు కొడుకులు; తలకొని= 
ప్రయత్నపడి 

తాత్సర్యం: (శ్రమ లేకుండా చూచుకొనగల వారు నాకు బాగా కాపుగా ఉండాలి. వెంటనే అగడ్తలు గల ప్రాకారాన్ని 
ఎత్తుగా నా చుట్టూ కట్టించండి”. అనగానే భక్తితో కౌరవులు, పాండవులు కూడా ప్రయత్నపడి 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అత్రెటిం గాచరింపనుం దాత్సర్యంబున రక్షింపనుం దమతమయందు. దగినవారల నియోగించి రంత. 
జికిత్సకులు వచ్చి శల్యచికిత్స సేసెద మని తొడంగిన గాంగేయుండు వారించి వారి కభిమతార్థంబు లొసంగి 
వీడుకొల్పె గీతవాద్యనృత్తప్రవీణంబు లగు పాత్రంబు లమ్మహాత్మునకు వినోదంబు సలుపుచుండె నట్టియెడ 
నాదేవవ్రతుండు నీళ్ళు ద్రావ నడిగినం దనుపారు నీ రనేకులు గొనివచ్చిన నతండు. 427 


ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ విధంగా; ఆచరింపనున్‌= చేయటానికిన్నీ; తాత్సర్యంబునన్‌= తత్పరతతో; రక్షింపనున్‌= 
కాపాడ్డానికి;ి తమ తమ యందున్‌= వారి వారిలో; తగినవారలన్‌= అర్హులైనవారిని; నియోగించిరి= ఏర్పాటు చేశారు; అంతన్‌= 
అంతట; చికిత్సకులు= వైద్యులు; వచ్చి= సమీపించి; శల్యచికిత్సన్‌= ఎముకలకు సంబంధపడిన వైద్యాన్ని; చేసెదము+అని= 
చేస్తామని; తొడంగినన్‌= ఆరంభించగా; గాంగేయుండు= భీష్ముడు; వారించి= వద్దని చెప్పి; వారికిన్‌= ఆ వైద్యులకు, అభిమత+ 
అర్థంబులు= ఇష్టమైన వస్తువులు; ఒసంగి= ఇచ్చి; వీడుకొల్సెన్‌= పంపివేశాడు; గీతవాద్యనృత్త ప్రవీణంబులు+అగు= పాటలో; 
వాద్యంలో; ఆటలో నేర్పరులైన; పాత్రంబులు= వేషధారులు; ఆ+మహాత్మునకున్‌= ఆ మహానుభావుడి(భీష్ముడి)కి; వినోదంబు= 
కాలక్షేపాన్ని(వేడుకను); సలుపుచుండెన్‌= కలిగిస్తూ ఉండిరి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; 
నీళ్ళు= నీటిని; త్రావన్‌= (త్రాగటానికి; అడిగినన్‌= కోరగా; అనేకులు= చాలామంది; తనుపు+ఆరు= తృప్తిగలిగించే; నీరు= నీళ్ళను; 
కొనివచ్చినన్‌= తీసికొని రాగా; ఆతండు= ఆ భీష్ముడు. 


తాత్సర్యం: అగడ్తతోపాటు (ప్రాకారాన్ని కట్టటానికి, కంటిని రెప్పవలె ఏమరకుండా కాపాడుతూ ఉండటానికి, 
ఇరుపక్షాలవారు (కౌరవపాండవులు) తమలో సమర్దులైన వారిని నియమించారు. ఇంతలో వైద్యులు దెబ్బతిన్న 
ఎముకలకు వైద్యం చేస్తామంటూ వచ్చారు. భీష్ముడు వైద్యం అక్కరలేదంటూ, వారికి కావలసిన అమూల్యాలైన 
వస్తువుల నిచ్చి సత్కరించి పంపించివేశాడు. సంగీతం పాడేవారు, వీణా వేణు మృదంగాది వాద్యాలు బాగా 
వాయించేవారు, నాట్యం, అభినయం బాగా చేయగలవారు ఆ మహనీయుడికి ఉబుసుపోక (వేడుక)ను కల్లిస్తున్నారు. 
ఇంతలో ఆతడికి (భీష్ముడికి) గొంతెండిపోయింది. త్రాగటానికి నీళ్ళు కావాలన్నాడు. చాలామంది చల్లని పానీయాలు 
తెచ్చి ఇచ్చారు. కాని ఆతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “వినుడు శరతల్పగతుండ నై యునికి(జేసి  యన్యసలిలంబు సేవించు టనుచితంబు 
నాకుందేజోమయాస్తవిన్యాసవిధి స । ముత్టితం బైన భూజల మొకండు దక్క. 428 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; శరతల్పగతుండన్‌+ఐ= బాణాల పాన్సులో పడుకొన్నవాడనై; ఉనికిన్‌+చేసి= ఉండే కారణం 
వల్ల; నాకున్‌= నాకు; తేజోమయ= తేజస్సుతో నిండిన; అస్త మంత్రపూతమైన బాణం యొక్క; విన్యాసవిధి= ప్రయోగించే 
విధానము చేత; సముతితంబు+ఐన= పుట్టినట్టి; భూజలము= భూమిలోపలినుండి వెలువడినట్టి నీరు; ఒకండు= ఒకటి; తక్కన్‌= 
తప్ప; అన్యసలిలంబు= ఇతరమైన నీరు; సేవించుట= (త్రాగుట; అనుచితంబు= తగదు. 

తాత్సర్యం: “వినండి. నేనిప్పుడు బాణాల పాన్సుపై పడుకొని ఉన్నాను కాబట్టి, తేజోమయమైన బాణాన్ని 
ప్రయోగించడం వల్ల భూమి లోపలినుండి వెలికి పుట్టుకొనివచ్చే నీళ్ళను మాత్రమే త్రాగుతాను కానీ ఇతరమైన 
నీటిని త్రాగను. కావున మీరిచ్చిన ఈ నీరు నాకు తగదు”. 

తే  అనుటయుం గౌరవులును దక్కటి రాజులును వెబిగుపడియున్నం గవ్వడిం గనుంగొని గాంగేయుండు. 429 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; కౌరవులును(న్‌)= దుర్యోధనుడు మున్నుగా గలవారు; తక్కటి రాజులును= ఇతరులైన 
దొరలున్నూ; వెజంగుపడి= ఆశ్చర్యపడి; ఉన్నన్‌= ఉండగా; గాంగేయుండు= భీష్ముడు; కవ్వడిన్‌= అర్జునుడిని; కనుంగొని= చూచి. 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 447 


తాత్సర్యం: ఆ మాటలు విని కౌరవులు, వారివైపుండే దొరలందరు ఆశ్చర్యపోగా; ఆ సమయంలో భీష్ముడు 
అర్జునుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “శరవేదన సర్వాంగము । లెరియంగ నా కిపుడు పెదవు లెండెడు( దృష్టా 
భర ముడుపందగిన నీళులు । వెరవునం దే నేర్తు వీవ వే తె మ్మనఘా!' 430 


ప్రతిపదార్థం: అనఘా!= పాపంచేయని అర్జ్హునా!; శరవేదనన్‌= బాణాల వలని బాధవల్ల; సర్వ+అంగములున్‌= శరీరభాగాలన్నీ; 
ఎరియంగన్‌= మండుతూ ఉండగా; ఇపుడు; నాకున్‌; పెదవులు; ఎండెడున్‌= ఎండిపోతున్నాయి; ఈవు+అ= నీవే; తృష్టాభరము= 
దప్పి యొక్క అతిశయాన్ని; ఉడుపన్‌= పోగొట్టడానికి; తగిన= అనువైన; నీళులు= నీళ్ళు; వెరవునన్‌= ఉపాయంతో; తేనేర్తువు= 
తీసికొని రాగలవు; వేతెమ్ము= వేగంగా తీసికొనిరా. 


తాత్సర్యం: “అర్జునా! బాణాల బాధవల్ల నా శరీరమంతా మండిపోతున్నది. దప్పిక ఎక్కువైనది. పెదవులు కూడా 
ఎండిపోతున్నాయి. నా ఈ సహింపరాని దప్పికను పోగొట్టటానికి తగినట్టి నీటిని ఉపాయంతో తేవటానికి నీ కొక్కడికే 
చేతనౌతుంది. కనుక, ఆలస్యం చేయకుండా నాకు తగ్గనీరు తీసికొనిరమ్ము. 


వ. అనిన నట్లకాక యని యతం డతనికిం బ్రదక్షిణంబు సేసి తేజోమయంబయిన మార్గణంబు 
పర్ణన్యమంత్రాభిమంత్రితంబు గావించి మహీతలంబు గా(డనేసిన భాసురచ్చాయం బగుతోయంబు ధారా 
రూపంబున దివ్యగంధరసోపేతం బయి యెగసిన. 431 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అట్ల+కాక అని = ఆ విధంగానే అగునుగాక అని; అతండు= ఆ అర్జునుడు, అతనికిన్‌= 
ఆ భీష్ముడికి; ప్రదక్షిణంబు+చేసి= చుట్టూ తిరిగి; తేజోమయంబు+అయిన= తేజోరూపమైనట్టి; మార్గణంబున్‌= బాణాన్ని; 
పర్ణన్యమం(త్ర= వర్గాధిదేవత ఇంద్రుడు దేవతగా గల మంత్రాలతో; అభిమంత్రితంబున్‌= బాగా మంత్రింపంబడిన దానినిగా; 
కావించి= చేసి; మహీతలంబున్‌= నేలమీదను; కాడన్‌= సందుపడేట్టుగా; ఏసినన్‌= పప్రయోగింపగా; భాసురచ్చాయంబు+అగు= 
పటికరాయి కాంతివంటి కాంతిగల; తోయంబు= నీరు; ధారారూపంబునన్‌= ప్రవాహరూపంగా; దివ్య గంధరస+ఉపేతంబు+అయి= 
దివ్యమైన వాసనతో, రుచితో కూడినదై; ఎగసినన్‌= పైకిరాగా. 


తాత్పర్యం: పై విధంగా భీష్ముడు చెప్పగా, అర్జునుడు అలాగే చేస్తానని భీష్ముడికి ప్రదక్షిణం చేశాడు. తేజోరూపంగా 
ఉండే ఒక బాణాన్ని తీసికొన్నాడు. దాన్ని మేఘాలకునాయకుడైన ఇంద్రుడు దేవతగా గల మంత్రాలతో బాగా 
మంత్రించాడు. ఆ బాణాన్ని నేలలో బాగా గుచ్చుకొనేటట్టుగా ప్రయోగించాడు. దానితో, పటిక మాదిరి తెల్లగా 
ఉండే నీరు పైకి ఎగజిమ్మినది. దివ్యమైన సువాసన, రుచి కలిగి ఉన్న నీరు ప్రవాహరూపంగా పైకిరాగా. 


ఆ. కౌరవులు ప్రకంపగాఢ విస్మయు లైరి । పాండుసుతులు వారిబలము నుబ్జి 
యార్ణి సంకు లొత్తి రా జలంబుల నమ్మ । హాత్ముం దృష్తు( జేసి నర్దునుండు. 432 


ప్రతిపదార్థం: కౌరవులు= ధార్తరాష్టులు; ప్రకంపగాఢ విస్మయులు= ఎక్కువ వణకు, అధికంగా ఆశ్చర్యం కలవారు; ఐరి= 
అయ్యారు; పాండుసుతులు= పాండురాజు కొడుకులు; వారి బలము= ఆ పాండవుల సేన; ఉబ్బి= సంతోషపడి; ఆర్బి= బొబ్బలు 
పెట్టి; సంకులు= శంఖాలు; ఒత్తిరి= ఊదారు; అర్జునుండు; ఆ జలంబులన్‌= పాతాళం నుండి వచ్చిన ఆ నీటితో; ఆ+మహాత్మున్‌= 
మహాత్ముడైన ఆ భీష్ముడిని; తృప్తున్‌= తృప్తి చెందినవాడినిగా; చేసెన్‌= చేశాడు. 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కౌరవులకు బాగా వణకు, ఆశ్చర్యం కలిగింది. పాండవులు, వారి బలగం సంతోషంతో ఉబ్బిపోయారు. 
గర్జించారు. శంఖాలు పూరించారు. అర్జునుడు ఆ జలంతో భీష్ముడికి తృప్తి కలిగించాడు. 


వ. ఇట్లు తృప్తి. బొంది మందాకినీనందనుండు పురందరనందనున కి ట్లనియె. 433 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా మందాకినీ నందనుండు= భీష్ముడు; తృప్తిన్‌= తనివిని; పొంది= చెంది; పురందర 
నందనునకు(న్‌)= అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడు, ఈ విధంగా పైకి వచ్చిన నీరు త్రాగి తృప్తి చెంది అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
ఉ. ' నారదుచేత నిన్ను మునినాథుని€ గా6గ నెలింగి యుండుదున్‌ 
శౌరియు నీవు. గూడిన నసాధ్యము లెవ్వియు లేవు దర్పదు 


ర్వారు(డ వైన నీవలనివైరము గీ డని చెప్పం జెప్ప నీ 
కౌరవరాజు మానండు దెగం జెడు6 గా కిటమీ(ద భీముచేన్‌.” 434 


ప్రతిపదార్థం: నిన్నున్‌; నారదుచేతన్‌= నారదమహర్షివల్ల; మునినాథునిన్‌+కా(గన్‌= బుషిపుంగవుడినిగా; ఎటీంగి ఉండుదున్‌= 
తెలిసికొని ఉన్నాను; శౌరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; నీవున్‌+కూడినన్‌= నీవున్నూ చేరితే; అసాధ్యములు= సాధింపరానివి; ఎవ్వియున్‌ 
లేవు= ఏవీకూడా ఉండవు; దర్ప దుర్వారుండవు+ఐ= గర్వంచేత అడ్డగింపరానివాడవైన; నీవలని వైరమున్‌= నీతోడి విరోధం; 
కీడు+అని= చెడుపు అని; చెప్పన్‌ చెప్పన్‌= ఎంతగా చెప్పినా కూడా; ఈ కౌరవరాజు= ఈ దుర్యోధనుడు; మానండు= వదలిపెట్టడు; 
ఇటమీ6దన్‌= ఇకపైన; భీముచేన్‌= భీముడిచేత; తెగన్‌+చెడున్‌+కాక= సమూలంగా నళించిపోతాడు. 


తాత్పర్యం: 'అర్జునా! నీవు నరనారాయణావతారంలోని నరుడనే మహర్షివని నారదుడు చెప్పగా విని ఉన్నాను. 
నీవు, శ్రీకృష్ణుడు ఒకచోట చేరారంటే ఇంక మీకు సాధ్యం కాని పనులంటూ ఏవీ ఉండవు. గర్వంతో ని న్నెవరూ 


ఏమీ చేయలేరు. నీ తోడి విరోధం నాశనానికి కారణమని ఎన్నో మార్లు చెప్పినా ఈ దుర్యోధనుడు నీతో విరోధం 
మానుకోలేదు. ఇక ఇతడు భీముడిచేత బొత్తిగా సమూలంగా వినాశం పొందుతాడు.” 


వ. అని పలికి దీనమానసుం డగుచున్న భవత్పూనుతో ని ట్లనియె. 435 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; దీన మానసుండు+అగుచున్న= చిన్నపోయిన మనస్సు కలవాడౌతున్న; భవత్‌+సూనుతోన్‌= 
నీ కొడుకుతో; ఇట్టు+అనియెన్‌= ఈ మాదిరి అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు అర్జునుడితో పై రీతిగా చెప్పగా మనస్సు చిన్నబుచ్చుకొని ఉన్న నీ కుమారుడు దుర్యోధనుడితో 
ఇట్టా అన్నాడు. 
మ. “నరు డత్యద్దుతవిక్రముం డతని కానారాయణుం డాప్పు( డె 

వ్వరికిన్‌ వీరి జయింపరాదు సమరావష్టంభముం దక్కి ధ 

ర్మరతుం డైనయజాతశత్రునకు నింద్రప్రస్థ మి మ్మర్ధరా 

జ్యరమం బొందుము మీరు గొందటియినం జాకున్న నీ కొప్పదే? 436 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; అతి+అద్భుతవిక్రముండు= మిగుల ఆశ్చర్యకరమైన పరాక్రమం కలవాడు; అతనికిన్‌= 
ఆ అర్జునుడికి; ఆ నారాయణుండు= జగత్రసిద్ది చెందిన కృష్ణుడు; ఆప్తుండు= ఎప్పుడు వదలక వెంట ఉండేవాడు; వీరిన్‌= 
జ ఠా ౬ 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 449 


అట్టి ఇద్దరినీ; ఎవ్వరికిన్‌= ఎట్టి శూరులకు గాని; జయింపన్‌+కాదు= జయించడానికి సాధ్యంకాదు; సమర+అవష్టంభమున్‌= 
యుద్దసంబంధమైన గర్వా (ప్రయత్నా)న్ని; తక్కి= వదలిపెట్టి; ధర్మరతుండు+ఐన= ధర్మమందు ఆసక్తిగల; అజాతశత్రునకున్‌= 
శత్రువులే లేనట్టి ధర్మరాజుకు; ఇం(ద్రప్రస్థము+ఇమ్ము= ఇం॥ద్రప్రస్థాన్ని ఇచ్చివేయుము; అర్హరాజ్యరమన్‌= సగపాలు రాజ్యలక్ష్మిని; 
పొందుము= కలిగి ఉండుము; కొందణు+అయినన్‌= కొంతమందైనప్పటికీ; మీరు= కౌరవులు; చాక+ఉన్నన్‌= చావకుండా వుంటే; 
నీకున్‌; ఒప్పదు+ఏ?= ఒప్పిదం(సమ్మతం) కాదా? 

తాత్పర్యం: 'అర్జునుడు చాలా ఆశ్చర్యం కొలిపే పరాక్రమం కలిగినవాడు. అతడికి అనుక్షణం తోడు నీడగా 
ఉండేవాడు (ప్రఖ్యాతి కెక్కిన శ్రీకృష్ణుడు - సాక్షాత్తు నారాయణమూర్తి. ఇక వీరిద్దరూ ఏకమై నిలిస్తే ఎంత గొప్ప 
వీరులైనా జయించలేరు. కాబట్టి అట్టి యుద్ద ప్రయత్నాన్ని, గెలుస్తామనే గర్వాన్ని ఇకనైనా విడిచిపెట్టుము. 
ధర్మదేవత అంశాన పుట్టినవాడు, పుట్టని శత్రువులు గలవాడు అయిన ఆ ధర్మరాజుకు ఇం(ద్రప్రస్థాన్ని 
ఇచ్చివేయుము. మిగిలిన సగంరాజ్యాన్ని నీవు ఏలుకొమ్ము. యుద్దాన్ని చాలిస్తే మీలో కొందరైనా (బ్రతుకుతారు 
కదా! అది నీకు మంచిది.” 


నిశేషం: నరుండు: అద్భుత విక్రముడు; నారాయణుడు: ఆప్తుడు; ధర్మరతుడు - అజాతశత్రుడు; ఇవి సాభిప్రాయాలు. నరుడు 
నరనారాయణులలో ఒకడు. అనగా భగవంతుడి అంశతో పుట్టినాడనుట. అద్భుత విక్రముడే అంపశయ్యకు అనువైన తలగడ 
ఏర్పాటు చేయటం, పాతాళగంగను పైకి రప్పించటం వంటి అద్భుతకార్యాలను చేయగలడు. నారాయణుడు సాక్షాత్తు 
పరమాత్మస్వరూపుడు - ఆప్తుడు - భగవంతుడే ఆస్తుడైన వారికి కొదవేమిటి? ధర్మరతుడు - ధర్మరాజు ధర్మం వదలనివాడు, 
“యతో ధర్మస్తతో జయః? అనే వాక్యం వల్ల 'యత్రయోగేశ్వరః కృష్ణు యత్ర సార్లో ధనుర్దరః తత్ర శ్రీర్పిజయోభూతి: ధ్రువా 
నీతిర్మతిర్మను. అనే న్యాయం చేత పాండవులకు విజయం తప్పదని సూచిస్తున్నాడు. అజాతశత్రుడు: సహజంగా ఆయనకు 
శత్రువులంటూ ఎవరూలేరు- సీ మూర్ధత్వం వలన యుద్దం ఏర్పడింది. ఇకనైనా వైరం మానుకొని ఇంద్రప్రస్థం వారికిచ్చి, మిగిలిన 
సగం రాజ్యాన్ని ఏలుకుంటూ మిగిలిన మీ వారితో సుఖంగా ఉండుము అని భీష్ముడు దుర్యోధనుడికి బుద్ది చెప్పాడు. 


వ. అనిపలికియూరకుండెం; గౌరవ పాండవులును మాటు పలుకక యతనికి నమస్కరించి నిజనివాసంబులకుం 
జని; రట్లు సనునెడ గోవిందుండు కౌంతేయాగ్రజుం గనుంగొని. 437 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఊరక+ఉండెన్‌= ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు; కౌరవపాండవులును= కౌరవులు, 
పాండవులు; మాజుపలుకక= బదులుమాట్లాడక; అతనికిన్‌= ఆ భీష్ముడికి; నమస్కరించి; నిజనివాసంబులకున్‌= తమతమ 
ఉనికిపట్టులకు; చనిరి= వెళ్ళారు; అట్టు= ఆ విధంగా; చను+ఎడన్‌= వెళ్ళే సమయంలో; గోవిందుండు= కృష్ణుడు; కౌంతేయ+అ(గ్రజున్‌= 
కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజును; కనుంగొని= చూచి. 
తాత్సర్యం: భీష్ముడు పై విధంగా దుర్యోధనుడికి బుద్ది చెప్పి, ఏమీ పలకకుండా ఊరుకొన్నాడు. కౌరవులు, 
పాండవులు కూడా ఏమీ బదులు చెప్పకుండా భీష్ముడికి నమస్కారాలు చేసి వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. 
అట్టా పోతూ ఉండేటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి (ఇట్లా అన్నాడు.) 
క “సురలకు నజయ్యు( డగు నీ । సురసరిదాత్మజుని గెలువ జొప్పడునే? యె 
వ్వరికైన నద్భుతావహ । పరికరులగు మీకు దక్క బౌరవముఖ్యా!' 438 


ప్రతిపదార్థం: పౌరవముఖా?1= పురువంశంలో (ప్రముఖుడైన ధర్మరాజా!; సురలకున్‌= దేవతలకు; అజయ్యుండు+అగు= 
జయించటానికి అసాధ్యుడైన; ఈ సురసరిత్‌+ఆత్మజునిన్‌= దేవనది కొడుకైన ఈ భీష్ముడిని; గెలువన్‌= జయించటానికి; 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


అద్భుత+ఆవహపరికరులు+అగు= ఆశ్చర్యం కలిగించే; ఆయుధాలు, పరివారం కల్ల్గినట్టి; మీ(కున్‌+తక్కన్‌= మీకుతప్ప; 
ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఏ వీరులకైనా; చొప్పడును+ఏ?= సరిపడునా? (సరిపడదు) 

తాత్సర్యం: ధర్మరాజా! భీష్ముడిని, గెలవటానికి దేవతలకు కూడా అలవికాదు. అట్టివానిని జయించడానికి 
ఆశ్చర్యకరములైన అస్త్రశ్నస్రాది పరికరాలు, పరివారాలు కలిగి ఉండే మీకు తప్పితే, మరెవ్వరికీ శక్యంగాదు.' 


క అనుటయు నతండిట్లను 'నే | మనంగా నొక మానిసులమె? యప్రతిహతవీ 
రుని నిన్ను. బడసి యింతటి | పనులకు. జాలితిమి గాక భక్తాధీనా! 439 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని శ్రీకృష్ణుడంటే; అతండు= ఆ ధర్మరాజు; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటాడు; భక్త+అధీనా!= 
భక్తులకు అధీనుడవైన కృష్ణా!; ఏము+అన(గాన్‌= మేమంటే; ఒక మానిసులము+ఎ?= మానవమా(త్రులమే?; అప్రతిహతవీరునిన్‌= 
అడ్డులేని వీరుడవైన; నిన్నున్‌= శ్రీకృష్ణుడవైన నిన్ను; పడసి= పొంది; ఇంతటి పనులకున్‌= ఇంతింత గొప్ప పనులకు; చాలితిమి+కాక= 
సమర్థులమయ్యాము తప్ప వేరుకారణం లేదు. 

తాత్సర్యం: కృష్ణుడు పై విధంగా అన్నప్పుడు ధర్మరాజు అంటున్నాడు. 'భక్త పరాధీనుడవైన కృష్ణా! మేమంటే మనుష్య 
మా(త్రులమే కదా! ఎదురులేని పరాక్రమం గల నీవు మాకు చేదోడు వాదోడుగా ఉండటం బట్టిగానీ, లేకుంటే 
ఇంతింత అసాధ్యాలైన పనులు చేయగలిగేవాళ్ళమా?” 


కర్లుడు భీష్కునియొద్దకు. బోయి వినతుం డగుట (సం. 6-117-1) 


వ. అని యిట్లయ్యిరువురు నొండొరులం బ్రశంసించుచు నఖిలజన పరివృతు లై శిబిరంబుల కరిగిరి 
తదనంతరంబ కర్ణుండు గాంగేయుకడకుం బోయి భక్తి విన యంబులు దో(పం బాదప్రణామం బాచరించి.440 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరున్నూ; ఒండొరులన్‌= ఒకరినొకరు; ప్రశంసించుచున్‌= పొగడుకుంటూ; 
అభిలజన పరివృతులు+ఐ= సమస్తజనంచేత చుట్టబడినవారై; శిబిరంబులకున్‌= తమ గుడారములకు; అరిగిరి= పోయారు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ వెనువెంటనే; కర్టుండు= రాధేయుడు; గాంగేయుకడకున్‌= భీష్ముడి వద్దకు; పోయి; భక్తివినయంబులు= 
భక్తియు, వినయమున్నూ; తో(పన్‌= తెలిసేట్టుగా; పాదప్రణామంబు= అడుగులకు నమస్కారాన్ని; ఆచరించి= చేసి. 
తాత్సర్యం: ఈ ప్రకారం కృష్ణుడు, ధర్మరాజు ఒకరినొకరు పొగడుకొంటూ, జనమంతా మూగిరాగా తమ స్థావరాలకు 
వెళ్ళారు. ఆ వెంటనే కర్గుడు భీష్ముడి దగ్గరకువచ్చి భక్తి వినయాలతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “అలుక దక్కి నన్ను నధికవాత్సల్యశీ । తలము గాగ జూచి తగినమాట 
లాడవే? మహాత్మ! యనుటయు నాతండు । గారవమున నతని జేర బిలిచి. 441 


ప్రతిపదార్థం: మహాత్మ!= మహానుభావా! అలుక+తక్కి= కోపం విడిచిపెట్టి; అధికవాత్సల్య శీతలము+కాంగన్‌= మిక్కుటమైన 
పుత్రాదులందుండెడు స్నేహంతో చల్లగా; చూచి; తగిన మాటలు= ఉచితమైన మాటలు; ఆడవు+ఏ?= పలుకవా?; అనుటయున్‌= 
అనిచెప్పగానే; ఆతండు= ఆ భీష్ముడు; గారవమునన్‌= గౌరవంతో; అతనిన్‌= ఆ కర్ణుడిని; చేరన్‌+పిలిచి= దగ్గరకు రమ్మని 
పిలిచి. 


తాత్సర్యం: 'కోపం మానుకొని, పుత్రవాత్సల్యంతో, చల్లని చూపుతో చూచి, ఒప్పిదమైన పలుకులతో నను 
పలుకరింపవా మహాత్మా!’ అని కర్లు డనగానే భీషు ్మడతడిని దగ్గరకు రమ్మని పిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 451 


వ. బఒక్కకరంబు మలంచి కౌంగిలించుకొని యచ్చట నున్నరక్షకాదిజనంబుల నవులం బోవం బనిచి యతనితో 
నిట్లనియె. 442 


ప్రతిపదార్థం: ఒక్క కరంబు= ఒకచేతిని; మలంచి= తిప్పి; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; అచ్చటన్‌= ఆ భీష్ముడివద్ద; 
ఉన్న= ఉన్నట్టి; రక్షక+ఆది జనంబులన్‌= కాపలాగా ఉండే వారిని; అవులన్‌+పోవన్‌+పనిచి= అవతలకు వెళ్ళుడని ఆజ్ఞచేసి; 
అతనితోన్‌= ఆ కర్షుడితో; ఇట్టు+అనియె(న)= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ఒక చేతిని అడ్డంగా తిప్పి కర్ణుడిని కౌగిట చేర్చికొని, అక్కడ ఉన్న రక్షకాది పరివారాన్నంతా అవతలకు 
దూరంగా వెళ్ళండని చెప్పి, కర్షుడితో భీష్ముడిలా అన్నాడు. 


క. 'నీ దెసంగోపింతునె? కుల । భేదముగా( బలుకుటయును బిడ్డల జెటుపం 
గా దని కినియుదు లే దన । రా దదలుతు నిన్ను నిష్ణురంపు( బలుకులన్‌. 443 


ప్రతిపదార్థం: నీ దెసన్‌= నీపట్ట; కోపింతును+ఎ?= కోపపడతానా?; కులభేదముగాన్‌= కులం పేరిట వ్యత్యాసంతో; 
పలుకుటయును= పలకటంచేతను; బిడ్డలన్‌= కౌరవసంతానాన్ని; చెబుపన్‌+కాదు+అని= చెరచటం మంచిదికాదని; 
కినియుదున్‌= కోపపడతాను; నిష్టురంపు+పలుకులన్‌= కటువైన మాటలతో; నిన్ను= కర్టుడవైన నిన్ను; అదలుతున్‌= గద్దిస్తాను; 
లేదు అనరాదు= అది వాస్తవమే. 


తాత్సర్యం: 'కర్ణా! నీ మీద నాకేమి కోపం? పాండవులపట్ల కౌరవులకు భేదబుద్ది కలిగించే మాటలు మాట్లాడుతావని, 
కురుసంతానాన్ని చెరచటం తగదని నిన్ను కఠినమైన మాటలతో అదలించిన మాట నిజం. అంతేకాని, నాకు నీ 
మీద నిజంగా కోపం లేదు. 


వ. అది శిక్షగాని రోషంబు గా దట్లుం గాక. 444 


ప్రతిపదార్థం: అది= ఆ కోపించడం, విసిగించడం; శిక్షగాని= బోధించటమేగాని; రోషంబు= కోపం; కాదు= కాజాలదు; 


అట్టున్‌+కాక= అదీకాకుండా. 


తాత్సర్యం: ఆ విధంగా నేను కోపపడినది, నిన్ను విసిగించినది, నీకు మంచిని నేర్పించటానికే గాని నీపైన నాకు 
కోపంలేదు. అదీగాక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నీ యుదయము దైవిక గ । ర్థాయత్తము నీకు మర్వు లసద్భక్షులు గౌం 
తేయుండవు గాని విను రా । ధేయుండవు గావు నీవు ధీరవిచారా! 445 


ప్రతిపదార్థం: ధీరవిచారా!= స్వతంత్రంగా ప్రమాణ రీతితో విషయాన్ని పరిశీలించగల కర్ణా!; నీ+ఉదయము= నీయొక్క పుట్టుక; 
దైవిక+గర్భ+ ఆయత్తము= దేవసంబంధమైన గర్భానికి అధీనమైనది; నీకున్‌; మర్వులు= మానవులు; అసదృక్షులు= సాటివారుకారు; 
విను; నీవు; కౌంతేయు(డవుగాని= కుంతికొడుకువేగాని; రాధేయుండవుకావు= రాధ కొడుకువుకావు. 


తాత్పర్యం: మంచి చెడ్డలు స్వయంగా ఆలోచించగల కర్ణా! నీ పుట్టుక దేవ సంబంధంతో ఏర్పడిన గర్భం వల్ల 
కలిగినట్టిది కాబట్టి, మానవులెవ్వరూ నీకు సమానులు కారు. నా మాట బాగా ఆలకించు. నీవు కుంతి కొడుకువేగాని 
రాధ కొడుకువు కానేకావు. 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇది కృష్ణద్వైపాయనుండు నాకు నేకాంతంబున నెటింగించె. నేనును భవదీయతేజోవిశేషంబువలననుం 
గనుంగొనియుండుదు(బాండుతనయుండ వగుటంజేసి నీ యెడ వాత్సల్యంబు కాని మాత్సర్యంబు లే దింక 
నొక్కటి సెప్పెద విను మేను గురుపాండవులవైరం బుడిపిపుచ్చితి నప్పాండవేయు లజయ్యు లప్రమేయుండగు 
కృష్ణుండు వారికి విధేయుండు గావున వారలతోడి విరోధం బొప్పదు నీవును నొండుదలంపు దక్కి య 
కౌంతేయులం గలిసి యుండు మనిన గర్జుం డతని కి ట్లనియె. 446 


ప్రతిపదార్థం: ఇది= ఈ విషయం; కృష్ణద్లై పాయ నుండు= వేదవ్యాస మహర్షి నాకున్‌= (భీష్ముడనైన) నాకు; ఏకాంతంబునన్‌= ఒంటరిగా 
వుండేటప్పుడు; ఎజింగించెన్‌= తెలియచెప్పాడు; ఏనును= నేనుకూడా; భవదీయ తేజః+విశేషంబు వలననున్‌= నీదైన తేజస్సుయొక్క 
అతిశయంవల్లకూడా; కనుంగొని; ఉండుదున్‌= తెలిసికొని ఉన్నాను; పాండుతనయుండవు= పాండురాజు కుమారుడివి; అగుటన్‌+చేసి= 
కావటంవల్ల; నీ+ఎడన్‌= నీమీద; వాత్సల్యంబు+అ+కాని= పుత్ర ప్రేమయేగాని; మాత్సర్యంబులేదు= ద్వేషములేదు; ఇంకన్‌+ఒక్కటి+చెప్పెదన్‌= 
మరొకమాట చెప్తాను; వినుము; ఏను= భీష్ముడనగు నేను; కురుపాండవుల వైరంబున్‌= కౌరవులకు పాండవులకు గల విరోధాన్ని; 
ఉడిపి పుచ్చితిన్‌= తగ్గింపజేశాను; ఆ+పాండవేయులు= ఆ పాండురాజు సంతతివారు; అజయ్యులు= జయింపశక్యం కానివారు; 
అప్రమేయుండు+అగు= -ఈపాటివాడనటానికి వీలుపడని; కృష్ణుండు; వారికి; విధేయుండు+కావునన్‌= లోబడ్డవాడు కావడంచేత; 
వారలతోడి= ఆ పాండవులతో; విరోధంబు= వైరము; ఒప్పదు= తగదు; నీవునున్‌= నీవు(కర్షుడవు)కూడా; ఒండు+తలంపు+తక్కి= 
వేరే ఆలోచన మాని; ఆ+కౌంతేయులన్‌= ఆ కుంతి కొడుకులను; కలిసి యుండుము= చేరుకొని ఉండుము; అనినన్‌= అని చెప్పగా; 
కర్షుండు; అతనికిన్‌= ఆ భీష్ముడికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తాత్పర్యం: కర్ణా! నీ పుట్టుకను గూర్చి వేదవ్యాస మహర్షి నాకు రహస్యంగా చెప్పాడు. నేనుకూడా నీ దివ్యతేజస్సును 
చూచి, దేవాంశ వలన పుట్టావని తెలిసికొన్నాను. పాండురాజు కొడుకువు కాబట్టి, నీమీద నాకు పుత్రవాత్సల్యమే 
ఉన్నదిగానీ ద్వేషం కొంచెం కూడా లేదు. నే నొకమాట చెపుతాను బాగా వినుము. నేను కురు పాండవుల వైరాన్ని 
అంతమయ్యేటట్టు చేశాను. ఆ పాండవేయులా జయింపశక్యం కానివారు. పైపెచ్చు ఈపాటి వాడనడానికి వీలుకాని 
కృష్ణుడే వారికి విధేయుడై ఉన్నాడు. కనుక వారితో విరోధం మానుకొమ్ము. నీవు వేరే ఆలోచన పెట్టుకొనకుండా 
పాండవులతో కలిసి మెలిసి ఉండుము” అన్నాడు. కర్దుడు భీష్ముడితో ఇట్టా అంటున్నాడు. 


క  *'కౌంతేయుండ నగుదు నిది; యంతయు. దొల్లియును వింటి నార్యులచే ని 
ట్లింతయు నెటి(గిన గుంతీ | సంతానముతోడి పొత్తు సనునే? నాకున్‌. 447 


ప్రతిపదార్థం: కౌంతేయుండన్‌= కుంతికొడుకు; అగుదున్‌= జొతాను; ఇది అంతయున్‌= ఈ విషయమంతా; తొల్లియును= 
ముందుకూడా; ఆర్యులచేన్‌= పెద్దలవల్ల; వింటిన్‌= విన్నాను; ఇట్టు+ఇంతయున్‌= ఈ విధంగా నా పుట్టుకనంతా కూడా; ఎటి(గినన్‌= 
తెలిసినప్పటికినీ; కుంతీసంతానముతోడి పొత్తు= పాండవులతో స్నేహం; నాకున్‌; చనును+ఏ?= తగునా? (తగదు). 


తాత్పర్యం: “నేను కుంతికొడుకునే. ఆ సంగతి ముందే పెద్దలు చెప్పగా విన్నాను. ఈ సంగతి అంతా బాగా 
తెలిసి యుండగా పాండవులతో నాకు స్నేహం ఎట్టా పొసగుతుంది? బొత్తిగా పొత్తు పొసగదు. 


ఉ. వారు మహాబలుల్‌ హరియు వారికి. బ్రాపు గలండు వారలం 
బోర జయింపరామియును బుద్ధి నెలుంగుదు నైనం గౌరవ 
క్షారమణుండు సేయుతగుమన్నన లెల్ల దలంచి చూచినన్‌ 
భూరివివేక! యే విడిచిపోవుట ధర్మమె? వీరకర్మమే? 448 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 453 


ప్రతిపదార్థం: భూరి వివేక!= అధికమైన జ్ఞానం కల భీష్మా!; వారు= ఆ పాండవులు, మహాబలుల్‌= గొప్పబలంగలవారు; 
హరియు(న్‌)= కృష్ణుడున్నూ; వారికిన్‌= ఆ పాండవులకు; (ప్రాపు= అండగా; కలండు= ఉన్నాడు; వారలన్‌= ఆ పాండవులను; 
పోరన్‌= యుద్దంలో; జయింపరామియును= జయించలేక పోవటం; బుద్దిన్‌= మనస్సులో; ఎజుంగుదున్‌; ఐనన్‌= అట్లయినప్ప టికీ; 
కౌరవక్ష్మారమణుండు= కురురాజు దుర్యోధనుడు; చేయు= చేస్తున్న; తగు మన్ననలు= ఉచితమైన సత్కారాలు; ఎల్లన్‌= అన్నిటిని; 
తలంచి= ఆలోచించి; చూచినన్‌= చూడగా; ఏన్‌= నేను(కర్టుడు); విడిచిపోవుట= కౌరవుల్ని వదలివేసి వెళ్ళటం; ధర్మము+ఎ?= 
న్యాయమా?; వీరకర్మము+ఏ?= వీరులు చేసే పనేనా? 

తాత్పర్యం: ఆ పాండవులు మంచిబలం గలవారు. అదీగాక, కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు. అట్లాంటివారిని 
యుద్దంలో జయించలేమనే విషయం కూడా నాకు బాగా తెలియును. అయినా దుర్యోధనుడు నాకు చేసే సమ్మానాలు, 
గౌరవాలు ఎన్నో! వాటిని అంతా తలచుకొని ఆలోచిస్తే, కౌరవులను వదలిపెట్టి, పాండవుల పక్షంలో చేరటం ఏం 
న్యాయం? అది వీరులకు ఉచితమైన పని కానే కాదు. 


వ. అదియునుం గాక. 449 
ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతమాత్రమే కాకుండా, 
తాత్పర్యం: అంతేకాకుండా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. మాటలుపెక్కులాడి యనుమానము లేక సభం గడంగి ప 
ల్మాటు( బరాభవించితి( జలంబున. బాండవకోటి కెప్పడుం 
జేటు దలంచి యే బలువు సేసితి వైరము నాకు నింక నీ 
వీటికి వారివీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్‌. 450 


ప్రతిపదార్థం: సభన్‌= కొలువుకూటంలో; కడంగి= ప్రయత్నపడి; అనుమానములేక= సందేహంలేకుండా; పెక్కులు మాటలు= నానా 
మాటలు; ఆడి= పలికి; పలు+మాటున్‌= చాలా తడవులు; పరాభవించితిన్‌= అవమానపరచాను; ఏన్‌= నేను; చలంబునన్‌= 
మాత్సర్యంతో; పాండవకోటికిన్‌= పాండవుల బృందానికి; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; చేటు= వారి నాశనాన్నే; తలంచి= కోరి; వైరము= 
విరోధాన్ని; బలువుచేసితిన్‌= బలపడేటట్టు చేశాను; నాకున్‌= అటువంటి నాకు; ఇంకన్‌; ఈ వీటికిన్‌= ఈ కౌరవసైన్యానికి; వారి 
వీటికినిన్‌= ఆ పాండవుల సైన్యానికిన్నీ; వెక్కసము+అయ్యెడు= దుస్సహమైన; కయ్యము= యుద్దం; ఒప్పు+అగున్‌= సమ్మతమైనదౌతున్నది. 
తాత్పర్యం: నేను కొలువుకూటంలో కావాలని ఎన్నోసార్లు జంకూగొంకూ లేకుండా దుర్భాషలాడి వారిని 
అవమానపరచాను. వారిమేలు(గొప్ప) చూచి ఓర్చుకోలేక వారు చెడిపోవాలని విరోధాన్ని బాగా పెంచాను. ఈ 
కౌరవసేనకు, ఆ పాండవసేనకు, దుస్ఫహమైన యుద్దమే తగింది. 


శా. _దైవాధీనము సర్వమున్‌ మనమతిం దప్పింపంగా వచ్చునే? 
నీ వింకన్‌ నను నొండు వల్మక పరానీకంబుపై( బంపు మ 
త్సేవాధర్మము నిర్వహించెద బలోత్సేకంబు లోకంబు సం 
భావింపన్‌ విహరించెదన్‌ మురరిపుం బార్జుం దలంకించెదన్‌.' 451 


ప్రతిపదార్థం: సర్వమున్‌= అంతా కూడా; దైవ+అధీనము= దైవానికి అధీనమే; మనమతిన్‌= మనయొక్క కోరికను; తప్పింప(గాన్‌= 
తొలగించడానికి; వచ్చును+ఏ?= సాధ్యమా?; ఇంకన్‌= ఇకమీద; నీవు= (భీష్ముడవైన) నీవు; ఒండు+పల్కక= వేరేమాటలు 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్పకుండా; ననున్‌; పర+అనీకంబుపైన్‌= శత్రువుల సేనమీదికి; పంపుము= పంపించుము; మత్‌+సేవాధర్మము= నా 
సేవాధర్మాన్ని; నిర్వహించెదన్‌= నెరవేరుస్తాను; బల+ఉత్సేకంబున్‌= నా బలాతిశయాన్ని; లోకంబు= జనము; సంభావింపన్‌= 
గౌరవించేటట్టుగా; విహరించెదన్‌= రణరంగంలో విహరిస్తాను; మురరిపున్‌= కృష్ణుడిని; పార్టున్‌= అర్జునుడిని; తలంకించెదన్‌= 
అదురగొట్టుతాను. 


తాత్పర్యం: అంతా దైవాధీనం. 'బుద్దిః కర్మానుసారిణీ” ఒక్కొక్కడి కర్మకు తగినట్టు వాడికి బుద్ది పుడుతూ 
ఉంటుంది. దానిని తప్పించడం ఎవరి వల్లా కాదు. నీవిక వేరే మాటలు చెప్పడం చాలించి, శత్రుసైన్యాల మీదికి 
నన్ను పంపించు. నేను దుర్యోధనుడికి చేయవలసిన సేవారూపమైన ధర్మాన్ని నెరవేర్చి కొంటాను. నా బలాధిక్యాన్నిలోక 
మంతా కీర్తించేటట్టుగా యుద్ద రంగంలో స్వెరవిహారం చేస్తాను. ఆ కృష్ణుడిని, అర్జునుడిని కల్లోలపెట్టుతాను”. 


చ. అన విని భీష్ము డిట్టులను నంతకు. జాలు టెబుంగనే? సుయో 
ధనునకు నెప్టు నీదుభుజదర్పమ కాదె? సహాయ మెద్ది యా 
తనికి. బ్రియంబు దానిన యుదాత్తమతిం దగ నాచరింపు నీ 
మనమున సంతసిల్లు మనుమానము దక్కు మనుజ్ఞ యిచ్చితిన్‌. 452 


ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; భీష్ముండు= భీష్ముడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; 
అంతకున్‌= నీవన్నంత పనికి; చాలుట= తగినవాడవగుట; ఎణుంగన్‌+ఏ= ఎరుగనా?(ఎరుగుదును); ఎవ్లున్‌= ఎప్పుడున్నూ; 
సుయోధనునకున్‌= దుర్యోధనుడికి; నీదు= నీ యొక్క; భుజదర్పము+అ= బాహుబలమే; సహాయముకాదు+ఎ?= తోడు కాదా?; 
ఆతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఎద్ది ప్రియంబు= ఏది ఇష్టమో; దానిన్‌+అ= అట్టిదానినే; ఉదాత్తమతిన్‌= ఉదారమైన బుద్ధితో; 
తగన్‌= తగినట్టుగా; ఆచరింపు(ము)= చేయుము; నీ మనమునన్‌= నీ మనస్సులో; సంతసిల్లుము= సంతోషపడుము; అను 
మానమున్‌= సందేహాన్ని; తక్కుము= వదలుము; అనుజ్ఞ= అనుమతిని; ఇచ్చితిన్‌= ఇచ్చాను; 


తాత్పర్యం: కర్టుడన్న మాటలు విన్న తరువాత భీష్ముడు ఇట్లా అన్నాడు: 'కర్ణా! నీ వన్న మాదిరి అన్నీ చేయటానికి 
నీవు సమర్దుడవే అని నాకు బాగా తెలియును. నీ భుజబలమే కదా దుర్యోధనుడికి ఎప్పుడూ సహాయం! అతడికి 


ఏది ఇష్టమో దానినే నీవు చేయుము. నీవు మనస్సులో ఆహ్లాదంగా ఉండుము. సందేహం వదలివేయుము. అనుజ్ఞ 
ఇచ్చాను. (ఇక ముందుకు సాగుము.) 


విశేషం : భీష్ముడు కర్షుడిని అర్హరథుడన్నాడు. అందుకు అలిగి కర్ణుడు - భీష్ముడు యుద్దం చేసే రోజులలో, తనుగాని తన 
పరివారంగాని యుద్దంలో పాల్గొనమని, భీష్ముడు జయిస్తే తాను అడవిపాలౌతానని, లేక భీష్ముడు ఓడిపోతే, అతడిని 
జయించినవాడిని తాను జయిస్తానని శపథం చేశాడు. కనుకనే ఇప్పుడు అలుక మాని, వాత్సల్యంతో చూచి, మంచిమాటలు 
వచించుమని ఆ మహాత్ముడిని కోరాడు. భీష్ముడు కూడా కర్గుడిని బుజ్జగించి ఎన్నో హితోక్తులు పలికాడు. కాని, దైవనిర్లయాన్నే 
కాక, కర్గుడి నిర్ణయాన్ని కూడా భీష్ముడు మార్చలేకపోయాడు. 


వ. అని తెలి వొంది పలికిన దేవవ్రతుబంధుభావంబునకుం బరమానందంబు నొంది రాధేయుండును నిజ 
నివాసంబునకుం జనియె'నని సంజయుండు ధృతరాష్టునకుం జెప్ప నని జనమేజయునకు వైశంపాయనుండు 
సెప్పుటయు. 453 

ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; తెలివిఒంది= ప్రజ్ఞ కలిగి; పలికిన= చెప్పినట్టి; దేవవ్రతుబంధుభావంబునకున్‌= భీష్ముడి 

చుట్టరికపు వాత్సల్యానికి; పరమ+ఆనందమున్‌= మిక్కుటమైన సంతోషాన్ని; ఒంది= పొంది; రాధేయుండును= కర్గుడు; నిజ 


భీష్మపర్వము జ తృతీయాశ్వాసము 455 


నివాసంబునకున్‌= తన నివాసానికి; చనియెన్‌+అని= వెళ్ళాడని; సంజయుండు; ధృతరాష్టునకున్‌; చెప్పెన్‌+అని= చెప్పాడని; 
జనమేజయునకున్‌= పరీక్షిత్తు కుమారుడికి; వైశంపాయనుండు; చెప్తుటయున్‌= చెప్పగా. 


తాత్సర్యం: (ప్రజ్ఞతో గూడిన భీష్ముడు చెప్పిన మాటలు కర్ణుడు విన్నాడు. ఆయనకు గల బంధుట్రీతికి చాలా 
సంతోషపడ్డాడు. తన నివాసానికి వెళ్ళాడు' అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పా డని జనమేజయుడికి 
వైశంపాయనుడు చెప్పగా. 


ఆశ్యాసాంతము 


ఉ. మర్చితతాపసంకలన మంజులనామ! దురంత దుర్దశా 
కర్ణమలేప నిర్భరణకారి కృపామృత పూర! కర్మసం 
మర్హ నిరాస కర్మఠ! సమత్వ పరిస్పుట రూప భావనా 
(ఎ) టై 
నిర్ణళతారి వర్గ! మహనీయ! మనోరమణీయవైభవా! 454 


ప్రతిపదార్థం: మర్చిత= అణచబడిన; తాప= ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే మూడు రకాల తాపాలయొక్క; సంకలన= 
సంబంధం కల; మంజులనామ!= మనోహరమైన నామం (పేరు) కలవాడా!; (హరిహరనాథ నామం స్మరిస్తే చాలు తాపత్రయాల 
సంబంధం నశిస్తుందని భావం); దురంత= దుఃఖాంతమైన లేదా దాటటానికి శక్యం కాని; దుర్దశా= దురవస్థ అనెడి; కర్ణమలేప= 
బురదపూతను; నిర్హరణకారి= పోగొట్టే; కృప+అమృతపూర!= దయ అనే అమృత ప్రవాహరూపం కలవాడా!; కర్మ= సంసారహేతువు 
లైన కర్మలయొక్క; సంమర్హ= సమూహాన్ని; నిరాస= పోగొట్టట మనే; కర్మఠ!= కార్యాన్ని ఆచరించేవాడా!; సమత్వ= సుఖదుఃఖాలవంటి 
ద్వంద్వాల పట్ట సమభావంచేత; పరిస్సుటరూప= స్పష్టంగా తెలియబడేరూపం గల; భావనా= మనోవ్యాపారరూపమైన భావంచేత; 
నిర్దభిత= పోగొట్టబడిన; అరివర్గ!= కామ(క్రోధాదులైన అంతశ్ళ(త్రువులు కలవాడా!; (సుఖదుఃఖాలపట్ల సమభావం కలిగిన చిత్తం 
కలవారి అరిషడ్వర్గాన్ని నశింపచేసేవాడని భావం); మహనీయ != గొప్పవాడా!; మనోరమణీయ= మనస్సును రంజింపజేసే; వైభవా!= 
వైభవం కలవాడా! - హరిహరనాథా! 


తాత్సర్యం: భక్తుల తాపత్రాయలను పోగొట్టే మనోహరమైన నామం కలవాడా! దుఃఖదాయకమైన దురవస్థలనే 
బురద పూతను పోగొట్టే కృప అనే అమృత (ప్రవాహం కలవాడా! బలమైన కర్మల బారినుండి భక్తులను తప్పించే 
సత్కార్యాలను నిర్వహించేవాడా! సుఖదుఃఖాది ద్వంద్వ భావాలయందు సమభావం కలవారి అంతళ్ళ(త్రువులను 
నశింపజేసేవాడా! భావించిన కొలది మనస్సుకు ఆనందం కలిగించే గొప్పదైన మహిమ కలవాడా! హరిహరనాథా! 


క భసిత పరభాగ! హేలా । లసిత శ్రీవత్స లలిత లాంఛన! పింఛ 
ప్రసృమర రుచి శబలోరగ । విసృమర దీధితి కలాప వేష్టిత మౌళీ! 455 


ప్రతిపదార్థం: భసిత= బూడిదతో ఒప్పారే; పరభాగ!= శరీరంలోని ఒక (సగ) భాగం కలవాడా! (హరుడా!); హేలా= విలాసంగా; 
లసిత= ఒప్పారే; శ్రీవత్స= శ్రీవత్సమనే; లలిత= కోమలమైన, అందమైన; లాంఛన= గుర్తు (గుండెమీద పుట్టుమచ్చవంటి గుర్తు) 
కలవాడా!; (హరిరూపా); పింఛ= నెమలి ఈక యొక్క; ప్రసృమర= వ్యాపించే; రుచి= కాంతిచేత; శబల= చిత్రమైన వర్షం కల; 
ఉరగ= (మెడలో హారంగా (వ్రేలాడే) పాముయొక్క; విస్సృమర= వ్యాపించే; దీధితి= కాంతిగల; కలాప= చంద్రవంకచేత; వేష్టిత= 
చుట్టబడిన(అలంకరించబడిన); మౌళీ!= శిరస్సు కలవాడా! 


తాత్సర్యం: శరీరంలో ఒక భాగం భస శ్రంతో అలంకరించుకొన్నవాడా! (హరరూపుడా!), మరొకవైపు విలాసంగా ఒప్పారే 
శ్రీవత్సమనే అందమైన గుర్తును అమర్చుకొన్నవాడా!(హరిరూపుడా!) తలపై ధరించిన పింఛం నుండి వెలువడే 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాంతులచేత చిత్రవర్ణాలతో వెలుగొందే సర్పహార కాంతులు (ప్రసరించే చంద్రవంకతో అలంకరించబడిన 
శిరస్తుకలవాడా! హరిహరనాథా! 
విశేషం: మొదటి రెండు సంబుద్దులలో వరుసగా హరుడిని, హరిని కీర్తించి. ఆ తరువాత సంబుద్దితో హరిహరనాథులను 
సంయుక్తంగా వర్షించి తిక్కన హరిహరాభేద తత్త్వాన్ని ప్రదర్శించాడు. 
మాలిని. 

క్షరణరహిత వృత్తీ! గ్రాహ్యభక్త ప్రవృత్తీ ! 

కరణ గమన లీలా! గాఢకారుణ్య శీలా! 

స్మరణ శుభదమూర్తీ! మధ్యరశ్మి ప్రవర్తీ ! 

చరణ వినమదింద్రా! సంతతానంద సాంద్రా! 456 
ప్రతిపదార్థం: క్షరణ= నాశనం; రహిత= లేని; వృత్తీ!= (ప్రవృత్తి కలవాడా!; (గ్రాహ్య= తెలియదగిన; భక్త, ప్రవృత్తీ!= భక్తుల ప్రవృత్తి 
కలవాడా!; కరణ= ఇం[ద్రియాల యొక్క; గమన= (ప్రసరణం యొక్క; లీలా!= విలాసం కలవాడా!; గాఢ, కారుణ్య, శీలా!= 
దట్టమైన దయాస్వభావం కలవాడా!; స్మరణ= తలచిన మాత్రంచేతనే; శుభ,ద, మూర్తీ!= మంగళం చేకూర్చే ఆకారం కలవాడా!; 
మధ్యరశ్మి= ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులలో మధ్య స్థానంలో ప్రసరించే సుషుమ్నా నాడి ద్వారంలో; ప్రవర్తీ!= 
ప్రసరించేవాడా!; చరణ, వినమత్‌+ఇందద్రా!= పాదాలకు నమస్కరించే ఇంద్రుడు కలవాడా! (అంటే పాదాలకు ఇం(ద్రాదులు సదా 
నమస్కరిస్తూ ఉంటారని భావం); సంతత+ఆనంద, సాంద్రా!= ఎడతెగని ఆనందంచేత సాంద్రమైనవాడా! 


తాత్సర్యం: నాశనం లేని (ప్రవృత్తి కలవాడా! భక్తులచేత తెలియదగిన ప్రవృత్తి కలవాడా! ఇం[ద్రియ ప్రసరణముయొక్క 
విలాసం కలవాడా! పరమ దయాస్వభావం కలవాడా! తలచినంత మాత్రంలోనే శుభాన్ని ప్రసాదించేవాడా! సుషుమ్నా 
నాడిలో ప్రవర్తిల్లేవాడా! ఇం(ద్రాదులు పాదాలకు చేసే నమస్కారాలను స్వీకరించేవాడా! నిరంతరమైన ఆనంద 
సాం(ద్రమైన స్వరూపం కలవాడా! హరిహరనాథా! 
నిశేషం: మాలిని వృత్త లక్షణం: ఒక్కొక్క చరణంలో న,న,మ,య,య గణాలు వరుసగా ఉంటాయి. తొమ్మిదవ అక్షరం యతిమైత్రి. 
ప్రాస నియమం ఉన్నది. 
గద్యము. 
ఇది శ్రీమదుభయ కవి మిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం 
బయిన శ్రీమహాభారతంబున భీష్మపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. 
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి భీష్మపర్వము సమాప్తము. 
తాత్సర్యం: ఇది శుభంకరంగా ఉభయకవి మి(తుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను గౌరవించటం 


వలన విరాజిల్లేవాడు అని కీర్తించబడే తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని భీష్మపర్వం ముగిసే 


మూడవ అశ్వాసం. 
భీష్మపర్వంలోని తృతీయాశ్వాసం సనూపం. 


పక. 


శ్రీమదాంధ్ర మహాభారతంలోని భీష్మపర్వం ముగిసింది. 


శ్రీమదాంధ్ర మహాభారతము 
భీష్మ పర్వము 
గద్య పద్య ప్రథమ పాద సూచి 


ది 
పద్యము పుట పద్యము పుట పద్యము 

అ అకట తండ్రి సచ్చినంత 397 _ అట్టియెడ నకులనందనుం 
పరల తి 5 అకట నితాంతలోభమున 87 అట్టియెడ నర్జునుండు 
ఆరక ౫67 అక్కటు తండ్రిలేని మము 404 అట్టియెడ నీకొడుకు 
అరక ౫67  అక్కటి పూజార్హులగు 90 అట్టియెడ నీకొడుకు 
అంత్‌ 353 అక్కడ నడచినం గౌంతేయా 419 అట్టియెడ భీష్ముండు 
ఆంత 430 అక్కడి బంధుల( జంపుచు 86 అట్టియెడ శిఖండి 
అతత దెప్పిరి నీ కొడు కనికి 189 అక్కుమారుండును దుర్ముఖుని 376 అట్టియెడ సౌబలుండు 
అంత. బోవక సూతు 231 అగ్గలిక దూది దరికొను 207 అట్టి సంకులసమరంబున 
అంతక విక్రముండు 125 అచలనిభు(డగు నలంబసు. 122 అట్టి సంకులసమరంబున 
అంతకుమున్న ధృష్టద్యుమ్న 374 అజాతశ(త్రున కిట్టనియె 398 అట్టి సమయంబున 
అంతకు సేదదేతి 232  అట్టియెడ 37 అట్టి సమయంబున శిఖండి 
అంత నంశుమంతుండు 440  అట్టియెడ 117 అట్టు దనవారు మేలుచే 
అంత నపరాహ్హంబయ్యె 137  అట్టియెడ 155 అట్టు దాకుటయు వారల 
అంత నపరాహ్హంబయ్యె 200  అట్టియెడ 194 అట్టు దాకుటయు 
అంత నరుణకిరణుం డన్వర్దా 287 _అట్టియెడ 258 అట్టు వచ్చునా గదంగని 
అంత నొండొక సారథి 284 అట్టియెడ 331 అట్టు శుతాయువు మూర్చిల్లినం 
అంతయు. గనుంగొని 179 అట్టియెడ 389 అడరి కురుసేనపై 
అంత వియత్తలం బుదాత్త 335 అట్టియెడ 408 అడరిన దానవుండు 
అంత విరాటుడు లయ 257 అట్టియెడం గనుంగొని 123  అడరె6 గాళింగనాయకుం 
అందజమేనుల గంగా 134 అట్టియెడం గురుపితా 322 అడవి దరికొనిన 
అందు నడుమ నరనాథుం 298 అట్టియెడం గౌరవ సైన్యంబు 313 అడిదము. బలుకయునుం 
అంబకై పూనివచ్చి 27 _ అట్టియెడం గృమ్హార్దునులు 65 అడుగుటయు నతండతని 
అంబరము వగుల నార్చి 229 అట్టియెడ జయ(ద్రథుండు 289 అతండు దానికి. దలంకక 
అంబు పవమానసూర్య 103  అట్టియెడ ధర్మతనయుం 392 అతండు దివ్యాస్తజాలంబు 


అంహోమర్హను( డాజనార్దను(డు 203 


అట్టియెడ ధృష్టద్యుమ్నుండు 


175 


అత(డు ధన్వియగుట 


458 శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము పుట పద్యము పుట పద్యము 

అతండు నొచ్చిన తటి 27 అధిప యోగీశ్వరేశ్చరుండైన 111 అనిన నాతని పలుకులు 
అతండు నొచ్చియు నా(టించె 416 అనఘ నీకెదిర్చి యని 71 అనిన నా సూతనందనుండు 
అతండు మజీయును 106 అనయము నుగ్రంబగు 83 అనిన విని కుంభసంభవుండు 
అత డెంత సాటిచెప్పిన 273 అనల జ్వాలలు పర్వు 102 అనిన విని కృష్ణుం 
అత(డొండొక విల్లైత్తిన 387 అన విని గాంగేయు( డక్కట 72 అనిన విని చిణునవ్వు 
అతనింగాంచి యధిక 399 అన విని నవ్వి పాండవుల 346 అనిన విని దేవకీనందనునకు 
అతని కప్పుడెదుర 426 అన విని నవ్వి యొక్కండు 265 అనిన విని ధృతరాష్ట్రం 
అతని జయించునంచు 146 అన విని భీష్ముం డిట్టులను 454 అనిన విని ధృతరాష్టుం 
అతనితో నిట్లనియె 59 అని విని యూజడి నిద్రా 297 అనిన విని ధృతరాష్టుండు 
అతని మునుమటు 420 అనవుడు 357 అనిన విని నదీసూనుండు 
అతని యరదంబు 174 అనవుడు 397 _ అనిన విని నవ్వి యతండి 
అతని రథరక్షకులు 314 అనవుడు ధర్మతనయుండు 149 అనిన విని నీ పుత్రుండు 
అతిగుహ్యం బిది 97 అనవుడు నతండు 425 అనిన విని పరాశర 

అతి దృఢంబగు పాంతు 13 అనవుడు నతండు దుర్దమ 365 అనిన విని యచ్యుతుం 
అతిరయమున గురుడు 211 అనవుడు నప్పరమేశ్వరుం 102 అనిన విని యతండట్ట 
అతులిత రథ(ప్రతానో 50 అనవుడు నప్పలుకులకు 77 అనిన విని యతండట్ట 
అత్తణి నీతనయుం 279 అనవుడు నయ్యిరువురు 378 అనిన విని యతండట్ట 
అత్తజీ సురఖచరాదుల 68 అనవుడు నవ్వికవ్వడికిం 405 అనిన విని యతండు 
అత్తెజంగాచరింపనుం 446 అనవుడు నాంబికేయ 370 అనిన విని యనిమిష 
అదలిచి (ద్రోణు(డు భీష్ముడు 188 అనవుడు నేటెనగంగ 400 అనిన విని యమ్మనుజపతికి 
అది యట్టుండెనప్తుడు 325 అని తలంచి కుంభసంభవాది 269 అనిన విని యర్షునుం 

అది యట్టుండె నమానుష 60 అని తలంచి తొలంగి 424 అనిన విని యాంబికేయుండు 
అది యా బాణములెల్ల 299 అనితల నీవు పాండు 241 అనిన విని యాంబికేయుండు 
అదియునుంగాక 11 అని తెలివొందిన మొగంబుతో 399 అనిన విని యా భూపాల 
అదియునుంగాక 420 అని తెలివొంది పలికిన 454 అనిన విని యోధవీరులగు 
అదియునుంగాక 453 అని దేవాసురకోటి 436 అనిన విని వారలందణు 
అదియునుంగాక 11 అనినం గోపించి శిఖండియు 410 అనిన విని విష్ణుడాబిష్టుని 
అది శిక్షగాని రోషంబు 451 అనినం బ్రాగ్బోతిషపతి 347 అనిన విని వైచిత్రవీర్యుండు 
అధిప నానా(ప్రకార 10 అనిన బబ్రియమంది నగరికి 360 అనిన విని సంజయుండతని 
అధిప నీ తనయుండు 65 అనిన గుడాకేశు పలుకు 84 అనిన విని సంజయుండతని 
అధిప నీవు సెప్పినట్టిద 31 అనిన నట్టకాక యని 447 అనిన విని సంజయుండతనికి 
అధిప పాండుసుతుల 17 అనిన నట్టకాక యని 240 అనిన విని సంజయుండతనికి 


అధిప భీమసేను6 డడరిన 273 అనిన నాంబికేయుండు 32 అనిన విని సంజయుం 


326 
297 


151 
183 
363 
432 
160 

17 
198 
22 
58 

301 

280 
45 
156 
15 
10 
31 
80 

193 

306 


పద్యము 


అనిన వివ్వచ్చుండు 
అనిన విశోకుండు 
అనిన సవ్యసాచిసమయ 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


అనిమిషులప్లు 


నియమించి కొలువు 
నియోగించిన నతం 
పలికి గాంగేయుం 

పలికి గొనయంబు 
పలికి దీనమానసుండగు 
పలికినం బద్మనాభుండు 
పలికిన విని 

పలికిన విని దుళ్ళా 
పలికిన శాంతనవునకుం 
పారాశర్యుం 
పార్టునిం 
యచ్యుతుండుచిత 
యప్పరమ 
యలుకవొడమి 
యూరకుండెం 
పలికి సంజయు కరంబు 
పలికి సంరంభంబున 
పలికి సమర(ప్రకారంబునం 
పలికి సుదర్శనంబుం 
పలుకునంత 
పలుమాటలాడి 
పురికొల్పికొని 
ప్రార్థించినం 
బహు(ప్రకారంబులం 
భీష్ముండు పలికినం 
మణియు ననేక 
మజియు నీదృశంబు 
మతియును 
మజియును 


బ్యా 


సూచి 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


అనిమొన దేవదానవుల 
అనిమొన నోర్తుభీష్ము 
అని యగ్గించినం బొంగి 
అని యగ్గించిరంత 

అని యగ్గించెనంత 

అని యతనికి దివ్యదృష్టి 
అని యవ్వల నెటింగించిన 


అని యాడుతులువ మాటలు 


అని యాతనివలనను 
అని యిట్టయ్యిరువురు 
అని యిట్లు నాలవనాండు 


అనియె నని చెప్పిన 


అనియె నప్పుడు గాంగేయుండు 


అని యెజింగించి బ్రహ్మ 
అని రట్టియెడ 

అనిలజ భీష్ములు దమతమ 
అని తనూజు6 డొక్కరుండు 
అని వారలవలను సూప 
అని వెండియు 


64 


అని వెండియు( బుండరీకాక్షుండు 109 


అని వెండియు వివిధ 
అని వేడికొని వినతుండయి 


అని సంజయుండు పలవించు 


అని సంజయుండు భీష్మా 
అని సంప్రార్థనంబు సస 
అని సకాతుకంబుగా 


అని సమయంబుసేసి 


అనుచు బటుశక్తి నప్పార్జుని 


అనుచు నేచి యెదిరిన 


అనుచు మణియు నయిదమ్ము 


అనుచు మొన గడచి 
అనుచు వగచు పలుకు 
అనుజుండు వడ్డ శంఖుండు 


94 
245 

25 
140 
104 
292 

67 
438 
202 
411 
250 
375 
136 


459 
పద్యము పుట 
అనుటయు. గౌరవులును 446 
అనుటయు( గ్రీడియిట్టు 404 
అనుటయు నట్టకాక 198 
అనుటయు నతడడిట్లను 450 
అనుటయు నర్జునుండు 385 
అనుటయు నాతండిట్లను 242 
అనుటయు నా సూతనందనుం 407 
అనుటయు నిట్టను గంగా 401 
అనుటయు వైశంపాయను 03 
అనుటయు సంజయుండతని 1 
అనుటయు సంజయుండది 58 
అనుడు దయాగర్రచిత్తు 105 
అనుడు నతండు 04 
అనుడు నత(డు పాండవా 380 
అను నట్టియెడ నర్జ్హునుండు 205 
అనునెడ శిఖండి చాపము 437 


అనురూపములగుమాటొడ్డనముల్‌ 154 


అపరాహ్లసంగతుండగు 267 
అపరాహ్హసమయమున 286 
అపుడు సేరి భీముండతనికి 350 
అప్పలుకు లాకర్షించి 439 
అప్పుడనూపభూపాలుండును 344 
అప్పు డపరాహ్హంబయ్యె 233 
అప్పు డర్జునుండు కేశ 209 
అప్పు డా కళింగపతి 169 
అప్పుడింద్రనందనుండు 299 
అప్పుడిరావంతుండు 330 
అప్పుడు 386 
అప్పుడు 439 
అప్పుడు కృష్ణార్జునులు 83 
అప్పుడు (క్రోధమునంగను 419 
అప్పుడు గయ్యంబు సాలించి 140 


అప్పుడు గాంగేయుండు సేయు 373 


460 


పద్యము 


అప్పుడు దేవవ్రతుండు 
అప్పుడు [ద్రౌపదేయులు 
అప్పుడు ధర్మజ భీమ నకుల 
అప్పుడు పెక్కండ్రు రథికుల 
అప్పు డుబ్బి దుర్యోధను. డతి 
అప్పు డుభయ సైన్యంబుల 
అప్పుడు భీష్ము. డెంతయు 
అప్పుడు మధ్యందినమున 
అప్పుడు మన బలంబుల 
అప్పుడు రెండు సైన్యములు 
అప్పుడు శల్యనందనుండు 
అభిమన్యు ద్రుపదసుత 
అమరతటినీతనూజుపై 
అమరతరంగిణీ తనయు 
అమరు తొడవుల వజ్రాంశు 
అమ్మాట మనమునకు 
అమ్ముల నేనుంగు కొమ్ముల 
అమ్మెయి. గారవులును 
అయిదు నారసముల 
అయిన నీతో నప్పటికప్పటి 
అయ్యవసరంబున 


236 


అయ్యవసరంబున గాంగేయుండు 45 
అయ్యవసరంబున దుర్యోధనుండు 153 


అయ్యాదవసింహుండు 


310 


అయ్యిరావంతుం డొక్కరుండును 333 


అయ్యేడ్పుతో నిట్టని 
అరదంబు రవము సెలయగయగ 
అరదంబులు పొడిపొడియె 
అరదములు దీవులున్నత 
అరదములు రధికవరులును 
అరదములు సవరణలతో 
అరిబలంబుపై నొక్క దివ్యాస్త్ర 


అరుణములును సితంబులు 


23 


పద్యము 


అర్కునుదయాస్తమయముల 
అర్జున చూచితే మన 
అర్జునుం డడరి ద్రోణాచార్యు 
అర్జును. డప్పు భీష్ముం గని 
అఅవణలైన రథంబులు 
అటీముతి గుజ్జపుదడముల 
అజిముజి నడరిన 
అజిముతజి నీకుమారవరు 
అలయ కరయనోపిన 

అలవి యెణుంగనేరక 

అలికి యతండు సూతుతల 
అలిగి దశార్జాధీశుండు 
అలుకదక్కి నన్ను నధిక 
అవని గంపింప లలిత 
అవియెల్లను బైంగురియంగ 
అశని కల్పము లివి యర్షును 
అసుర కినిసి కృతాంత 
అసురదళన లీలావ్యాప్తి 
అసుర వెండియు. బెక్కు 
అస్త్రవర్షంబు. గురియంగ 


ఆ 


ఆఖండల నందనుండును 

ఆ ఘటోత్కచుండు దివిజులకు 
ఆచార్య ప్రభృతులగు 
ఆచార్యు. దీ(వ్రఘననారాచము 
ఆతండు చిత్రసేనుని 

ఆ తూపులు నటికి పరిస్ఫీతం 
ఆత్మయోధులకెల్ల 

ఆ ధృష్టద్యుమ్నుండును గలయ 


ఆ ధృష్టద్యుమ్నుండు సక్రోధుండై 


ఆ నినదము విని పాండవ 
ఆపగానందనుండు మురారి 
ఆ పదివేవురు నెజు 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


పన్నిద్దణు సైన్యాటోప 
పృషతపాౌ(త్రు( డుద్దత 
బెట్టిదంపుటంపజుచే 
రథనివహంబులు 

ఆరయ వివృత స్వర్గద్వారము 
ఆ రాత్రి ధర్మతనయుండు 
ఆ రాత్రి నిన్ను వీడుకొని 

ఆ రెండు బలములందును 


ఆ రౌతులు వీడు గాలుమానిసి 


ఆర్తు(డై యవ్విశోకుని 
ఆర్వురును గడంగి హయముల 
ఆలోనన తెప్పిజిలయ 

ఆలోనన తెలిసి మెజుంగు 
ఆలోనన మెయి. దొమ్మిది 


ఆ విల్లు (ద్రుంచి రౌ[ద్రరసావేశం 


ఆ వెల్లువ శరజిహ్యల 
శౌర్యం బాసత్త్యం బాశీలం 
సమయంబునం గృపశల్య 
సాత్యకి వేజొక విల్హాసుర 
సేనకుం దలకడచి 
సౌభ(ద్రుం డు(గపు వేసవి 


66666 


ఇ 


ఇంక బళశ్చాత్తాపం బుడిగి 
ఇంక నమ్మాటలాడుట 
ఇంక నేమేనియుం జెప్ప 
ఇంటం దెవులన( జచ్చుట 
ఇంత పాపంబు సేయంగ 
ఇచ్చటికి మీర లందజ 
ఇటు దగునయ్య కృష్ణ 
ఇట్టి వానింగ నన్ను మీరెజింగి 
ఇట్టు లగుటం జేసి యెవ్వరి 
ఇట్టులాడి పిదప నేమియు 
ఇట్ట్లతిరథ మహారథులం 


పద్యము 


ఇట్టాధీలంబుగా భగదత్తు 


ఇట్టు 


కరసాబలుల 
క్‌ి 


ఇట్టుక్కు మిగిలి యెక్కిన 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


ఇట్లు 


a 


ఇట్లు 


ఇట్ల 
ఇట్లు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 


క్రూర నారాచంబు 
క్రేడించి గాంగేయు 
గలయన్‌బెరసి 

గవిసి 

గవిసి 

గవిసి 

గాంగేయు. డేయు 
చిత్రసేనుండు 

తృప్తి. బొంది మందాకినీ 
దం(డ్రినొచ్చినం బాండు 
దన్ను బెట్టుగిట్టిన 
దణిమి గాంగేయు 
దాంకి తోమరప్రాస 
దాంకి విరటు తమ్ముండు 
దుశ్ళాసనుండు సోలి 
దేవవ్రతుండు 

దొడంగి యుద్భట 
(ద్రుంచి 

'ర్రోణుండు (ద్రుపదుం 
ధర్మతనయుండు 
ధృతరాష్టునకుం 
ధృష్టద్యుమ్నుండు 
ధృష్టద్యుమ్నుండు 

నడచి కురుక్షేత్రంబు 
నిలిపి యార్చి 
నిలువరించి 

నీ కొడుకులు 

నొచ్చిన వికర్షుం 
పనిచినం బార్జుం 
పలువురు ధరణీశు లురవ 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


ఇట్టు పాండవవ్యూహంబు 
ఇట్టు పాండవ సైన్యంబు 
ఇట్లు పితామహునెత్తి 
ఇట్టు పుత్రశోకానల 
ఇట్లు పెక్కం(డ్రతోడం 
ఇట్లు పెద్దయుం బొద్దు 


౧ 


ఇట్లు 


లా 


ఇట్టు ప్రతిభటతురంగ 
ఇట్లు 


ట్రా 


పేర్చి కురుబలంబు 


ఇట్టు బలంబుల నిలిపి 
ఇట్లు బల్లిదుండయి 
౮ ౧M 
ఇట్టుభయ సైన్యంబులుం 
క్‌ 


ఇట్టు భానుమంతునంతకు 


ఇట్లు భీమసేను6 జేరంబోయి 


ఇట్లు 


ద్‌ 


భూచారియయిన 
మాణులేక తణుము 
మూర్చితుండయిన 
ఇట్టు మెజసిన 


ఇట్లు 


౧ 


ఇట్లు 


ఇట్లు లంఘించి 
(s¢) 
వడిన కొడుకులం 
వజపిన నతని 
ఇట్లు విరధుండునువిశిఖ 
ఇట్లు వెడలి మకరవ్యూహం 


ఇట్లు 
ఇట్లు 


ఇట్టు శుతాయువు సేయివీచిన 


ఇట్లు సన్నద్దుండయి 
ను. ఠా 

ఇట్లు సారథి వడుటయు 
నట. 

ఇట్లు సునాభుండువడుట 
౯7 

ఇట్లు సుస్లిరుండై 
© థ 3 

ఇట్లు సేన మొగ తిరిగినం 
స్త 

ఇట్లు సేసిన విని 
భ్‌ 

ఇట్టు సొచ్చి వృకోదరుండు 

ఇట్ల్టెదిర్చినం జూచి 

ఇట్లేసి యార్చి వెండియు 
౮ 


ప్రళయ కాలతాండవం 


పద్యము 


ఇట్టొప్పి సేనాపతియగు 
ఇతడు పాంచాలురాదిగ 
ఇతని తలం పే నెజింగితి 
ఇతరేతర శరకృత 

ఇత్తటి మనుష్యభువనం 
ఇత్తెబింగునం దలపడి 
ఇత్తెబింగున నిజ పు(త్రు 
ఇత్తెబింగున నెక్కువ 

ఇది కృష్ణద్వైపాయనుండు 
ఇది మున్న యేనుద్రోణుండు 
ఇదె యేను6 గూడవచ్చితి 
ఇద్దిస సుబల తనూజుండు 
ఇనుమును రాగియు6 దగరం 
ఇప్పరమోపాయంబు 

ఇప్పు డే నూరకున్నం 
ఇమ్మెయి. గిట్టి వాయుసుతు 
ఇరుపదేనమ్ముల 
ఇరువుర. గృష్టుల 

ఇల6 (గ్రీడగం బుట్టిన 
ఇల(బడిన సహచరుల 
ఇల ధూళి యెగసిన 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున 
ఇవ్విధంబునం జెప్పిన 
ఇవ్విధంబునం బెక్కు 
ఇవ్విధంబునం బోరు 
ఇవ్విధంబున (బ్రతి 
ఇవ్విధంబున6 (గ్రందు 
ఇవ్విధంబున. బార్జున 
ఇవ్విధంబున గజంబులు 
ఇవ్విధంబున ధర్మనందన 
ఇవ్విధంబున( దాశి 
ఇవ్విధంబున నద్భుత 


461 


462 


పద్యము 


ఇవ్విధంబున నాచార్యుం 
ఇవ్విధంబున నాచార్యు 
భూమధ్యంబున 
విషమంబగు 
ఇవ్విధంబున వృకోదరు 
ఇవ్విధంబున వెండియు 
శతానీకుం 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


ఇవ్విధంబున 


ఇవ్విధంబున శోకసంవిగ్న 


88 


ఇవ్విధంబున హిడింబాసూనుండు 345 


ఇవ్విధమున నాయితమై 


ఈ 


ఈయనతో రణ మిప్పుడు 
-ఈసున6 దాను. దమ్ములు 


& 


ఉక్కటి యొండొకనిరథం 
ఉక్కున మూండు లోకములు 
ఉక్కు మిగిలి జగతీశులు 
ఉ(గ [గ్రహములు లయకాల 
ఉత్తమ క్షత్రియులనెల్ల 
ఉత్తర సముద్రంబు 
ఉద్యతులై కవలును 
ఉద్యద్విక్రములైన 
ఉన్నచోటన కదలక 
ఉపప్పావ్యంబున నితండు 
ఉభయ బలదీప్త కేతు 
ఉభయసేనలు6 దమ 
ఉరమున. గటిమై. దొడలం 
ఉరవడించు సమయంబున 
ఉజుక నరు. డట్టు 


ఉజక విరాటుబలముపై 


111 


240 
230 


316 
190 
312 
275 
423 

14 
13 
148 
189 
396 

62 
140 
228 
112 
259 
138 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 
ఊ 


ఊర్టిత శాత్రవసేనా 
జ్జ 


ఎ 


ఎండిన యడవిన్‌ దరికొని 
ఎడంజొచ్చి చిత్రసేనుండు 
ఎడనెడ6 బజుపై యొప్పెడి 
ఎన్నడును మున్ను వారల 
ఎన్ని శరముల నభిమన్యు 
ఎరగలి చిచ్చు గాఅడవి 
ఎలమి నమస్కరించుచు 
ఎలసి పయివారి దంతి 
ఎల్లభంగుల గురు 
ఎల్లభువనములను 
ఎల్లవారి గాచు 
ఎవ్వతనేని ధాత 
ఎవ్వరికింగాంగ ధరణియు 

ఏ 
ఏచి దుర్యోధనుండును 
ఏచి ధృష్టద్యుమ్ను( డేడ్తెజు 
ఏనవనాంటి రాత్రి సనుటయు 
ప్ర నాయుధవ్యాపారంబువలన 
ఏనిక మదమున 
ఏనుంగు వడిన నచ్చటి 
ఏనుగు నెత్తుట గదయుం 
ఏనుగుల మదము తావియు 
ఏనును నాదళమున 
ఏపున హిడింబసుతు(డును 
ఏమటి రక్షసాలని 
ఏ మెల్లనుండ నీ విట్టుంటి 
ఏయు(డు పొడువుం 


పుట 


189 


138 
316 

20 
250 
261 
145 
393 


410 


439 


పద్యము 


ఏయుమొక నేర్పుమై 

ఏవురు (ద్రౌపదేయులును 
ఏసి గాండీవి కురుసేన 

ఏసి తురంగంబుల 

ఏసి యా రెంటి దునియలు 


ఐ 
ఐనను (గ్రౌంచవ్యూహ 
ఐనను నాచేతి బలుపు 
ఐనను నోపిన భంగిని 
ఒ 


ఒంటిమై. గళింగు నురవడి 
ఒండొక చాపమెత్తి 

ఒండొరు చండవి[క్రమము 
ఒండారుల గెలుచు తలపున 
ఒక డొకండ పాండుపు(త్రుల 
ఒకని నొకని నై దైదు 

ఒక్క ఏల్లెక్కు పెట్టంగ 

ఒక్క కరంబు మలంచి 
ఒక్కటం గడంగి శల్యుని 


ఓ 
ఓర్వరాక దానవోత్తము 


క్‌ 
కంటె గాంగేయు నతని 
కడగి నడచి మాయగావింప 
కడంగి సుయోధన ప్రభృతి 
కడు బెద్దకాలంబు గాంక్షించి 
కడు వడిం జని యంతంతం 
కడువడితోడ నప్పుడు 
కడువెస( గవిసిన 
కనక భూషణజాలంబు 
కని కడు నలిగి సుభద్రా 


341 


363 
333 
194 
288 
279 
251 
268 

36 
232 


పద్యము 


కని కృప బాహ్మికాది 

కని కౌరవపతి దుశ్శ్ళాసనుతో 
కని తమకించి బలంబులు 
కని తే రుప్పరవీది. దోలుకొని 
కని యతండు దెలిసి నీచే 
కని యభిమన్యు ముఖ్యు 
కని యల్లన నవ్వుచు 
కనుంగొను జనంబులు 
కనుగొని కురుపతి 
కనుగొని కోపంబున 
కనుగొని పార్షతుం డపుడు 
కనుగొని భీష్ముండుల్లము 
కనుగొని శిఖండి వెస 
కనుగొని సాత్యకి యేనుం 
కనుగొని సైన్యముల్‌ విటిగి 
కన్నాకు మనకు భీష్ముం 
కప్పారు రేణువు గమలాప్త 
కయ్యము సేయక తగు 
కయ్యము సేయనేనని 
కరదంత కర్లమస్తక 
కరమున నున్న శూలమున 
కరికర శీకర తురగో 
కరిఘంటా నిచయస్వనంబులు 
కరిఘటలు మీ6ద భీముండు 
కరుల సందడి నొప్పు 
కలయయగం గరముల 

కల్పిత దృఢ చతురంగా 
కవలుద్దామ పరా(క్రమ 

కవిసి బలము జంప(గ 
కవిసి యుగాంతదండధరు 
కవిసి |వ్రేసిన (గ్రక్కున 
కాంచనమయ వేదికా 


కాంభోజరాజగు సుదక్షిణుం 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


కారుకొని మేఘమాలా 
కార్చిచ్చు గవిసి మృగతజి 
కాలంబగుటయు నృపులకు 
కాలు కాలు పెనణగి కాలు 
కాల్ప(డే మహనీయఖాండవం 
కావున 

కావున( గౌరవపాండవు 
కావున నీ యుద్భటరథి 
కినుక వొడమి గంగా 
కిమ్మిరమర్హనునిచే 
కిరణంబు లడగి యంతకు 
కీడొనరించిన వారికి 


కుంతీసూను(డు సింహనాదమున 


కురుపతికి. జిత్రసేనుండు 
కురుపతియు ననుజవర్గము 
కురుపతి యొక నారాచంబు 
కురు పాండవ సైన్యంబుల 
కురురాజు యోధవీరుల 
కురువిభుండు నగరు సొచ్చియు 
కురుసేన( జూచి యప్పుడు 
కులగురువృద్దు నిర్మలచిత్తు 
కులనాశము సేసిన 

కూలెడు గుజ్జంబులు ధర 


కృతవర్మ యేచి మారుత సుతు 


కృతవర్మ రథము డిగి 
కృపగురు భీష్మయుక్తముగ 
కృష్ణసారథ్యమున నొప్పు 
కృష్ణార్ణునాదులుం దోడన 


కెడసె హయము లొడ్డగెడవయ్యె 


కేకయు లేవుర బలములు 
కైలాస శైలాకారంబును 
కొందణ సూతులు వొలిపిరి 
కొడుకుపాటు( జూచి కోపించి 


292 
268 


170 
260 
429 
285 
116 
263 
354 
211 
28 
87 
420 
305 
137 
197 
180 
74 
209 
138 
236 
341 
169 


463 
పద్యము పుట 
కొడుకుల దెస నెవ్వగ 22 


కొడుకులు. దమ్ములు గుట్టపు 40 
కొన్నిటి హస్తముల్‌ సదియ 
కొన్ని భూముల బలములు 63 
కొటవియు( గొజువియు 
కోదండదశక శీఘ్రచ్చేదం 266 
కోపము సంహరింపు యదుకుం 206 


కాంతేయుండు నగుదునిది 452 
కారవబలములు దిరిగిన 203 
కారవబలములు నుడివడ 342 


కౌరవ వ్యూహమునకు 61 
కౌరవులలోన నిప్పు డెవ్వారితోడ 84 
కౌరవులు ప్రకంపగాఢ 447 
(కందు గయ్యంబులోన నరాతి 282 
క్రందుకొని యిట్లు మాతంగ 373 
(క్రందుకొను సర్వధర్మ 107 
(క్రమ్మజంగ నేతెంచుగాక 73 


'క్రూరతకోర్చి యించుకయు 404 

క్షరణ రహిత వృత్తి 456 

క్షాత్రము దలకొని సంగర 370 
గ 

గంగయు. దుంగభద్రయు 19 


గంగానందను( గూల్చి |ద్రోణుపని 202 
గంగానందను. దాంక నర్జును(డు 258 
గంగాపుత్రుండు పాండవాగ్రజుని 318 


గజఘటలం గనుంగొని 223 
గజారాజోజ్ఞ్యల ఘంటికావళి 382 
గజిబిబి లేక యుబ్బక 156 
గతి గుందియు. బైందారగణాడు 166 
గర్వంబు మెజయ శిఖండి 122 
గాంగేయుచేత నెంతయు 392 
గాండీవం బింద్రచాపంబు 50 


464 


పద్యము 


గాండీవి గెలువరాదు 
గిరి డిగు కేసరి చాడ్సున 
గురుండను నురుతరగిరి 


165 


గురుడు భీష్ముండు. గలుగంగ 327 


గురుండు మొదలైన 

గురుండు విరాటుని కోదండ 
గురు వంపవెల్లి నాంగుచు 
గురుని గృతప్రజ్ఞుని 
గురుసుతు బెడిదపు 

గెలిచితి రాజులనెల్లను 
గొదగొని ధార్తరాష్టు లతిఘోర 


“ 


ఖు 


ఘోరఖడ్గంబున వానిం దునుమ 
ఘనతర గర్జాధ్వనులును 
ఘనతర శోకవేగమున 
ఘనమయి తోయచున్న యది 
ఘనశక్తి వైవ నది 


చ 


చండభుజాబలంబు 
చండవిరోధి తిమిరమార్తాండు 
చం(ద్రార్కులు లోచనంబులుగా 
చలదుర్వీధరలీలం గాలు 
చలముకొని యొరుల 
చాపము వేడ్క. బుచ్చికొని 
చాపవ(క్రుండు భల్లదంష్రా 
చావును నోవును మన 
చిచ్చణ కన్నుమూసికొని 
చిత్రసేనుండు సౌభద్రు 
చిన్నంబోయి నీ కొడుకులు 
చుట్టరికంబునన్‌ మనసుసొచ్చి 
చూడు మాచార్య నీదు 


345 
301 
352 
403 
259 
410 
278 


339 
112 
351 

59 
174 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


చెంగట నభిమన్యుండు పిశంగ 
చెప్పిన నతండు వారిం 
చేకితానుండు గృపునిపై 
చేదిపతియగు ధృష్టకేతుండు 
చేయంగల పని యెయ్యది 


147 


చేయం దొడంగిన గాంధారేయులు 184 


చొచ్చి చతురంగ వితతులు 
చొచ్చి పితామహుంగని 


జ 
జంబూనది యనంబరంగిన 
జగములకు నాదికారణమగు 
జగ మెణుగంగ ॥ద్రోణు నని 
జననాథులపై. బెల్లేసిన 
జననీవంశంబునంగల 
జనియించినంతనుండియు 


జలరుహంబులు పాండవ 


డ 
డొల్లెడు తలయును 
డొల్లెడు సూతులు 


త 
తగని పనియని తలంపక 
తగునె యర్షున యీ 
తడ(బడె దివ్యబాణముల 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ యుధిష్టిరుండు 
తదనంతరంబ శస్త్ర 
తదనంతరంబ సాత్యకియు 
తదవసరంబునం బతి 
తదవసరంబున. బొదివి 


287 
248 


12 
101 
150 
299 

334 
424 
139 


130 
423 


359 

89 
419 
116 
178 
259 
150 

83 
134 
187 
286 


పద్యము 


తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున 
తదవసరంబున సాత్యకితో 
తదవసరంబున సూక్ష్మజల 
తనకు (గ్రీదల యని 

తనతన శంఖంబును 

తనతో గాల్వురు సాల 

తనదు నొవ్వున కలుకక 

తన భుజసార మేర్పడంగ 

తన ముందటి యోధులు 

తన యరదంబు విశోకు(డు 
తనయుడు నొచ్చిన 

తన విక్రమంబు సేనలు 
తనువుధరం బొందకుండంగ6 
తన్నుం దాన యుపశమించుకొని 
తమకుం దమ యోధవీరులకు 
తమతమ దేశంబులకై 
తమ్ముల దోలిన నతిరౌద్ర 
తమ్ముల నొంచిన న[గ్రజు 
తమ్ములు వీగినం బతి 
తటికింజొచ్చి కడంగి 

తటిమి వికర్ణుడప్హు 

తటిమి సాత్యకి గృతవర్మ 
తటిమి సుశర్ముండు దాశి 
తలశెడు వాండు గాడు 
తలకడచి నడచు ద్రోణుని 


నంబర 
నితని 
నుభయ 
వృకోదరుం 
శిఖండి 
సరభసంబున 


సాత్యకి 


పద్యము 


తలకొని నీకుం బ్రాణంబులు 
తలపడి నానాస్త్రముల 
తలపడి యంత్యకాలశిఖి 
తలపడి యగ్గురు నందను 


తల 'వ్రయ్యలైనం (బ్రాణంబులును 218 


తాకి యుజ్జలబాణతతి 
తాటి సిడము విజిగి 
తాతల మామలన్‌ సుతుల 
తాన స్తశిఖరి మజువడ 
తిమిరము గవిసిన( బాండవ 
తిరిగిన పందల నేటికి 
తుంగమడువున నాడు 
తుండంబులు గావించి 
తునిమి తోడన కక్రొవ్వాండి 
తునిసిన బాహా మస్తక 
తురగనికరంబు తోడం 
తూర్పు తలగాంగ నీ సుతు 
(తూలె) నట్టు దూలిన 
తెరలక లక్ష్మణుండు 
తొమ్మిది ఖండములై 

తొల్లి గురుండు దానవులతోడి 
తోడంబుట్టువుపాటు సూచి 
'తిగర్తపతి మొదలయిన 
త్రుంచి నవ్వుచు 


ద 
దనుజ ఖండితుండయి పడి 
దనుజపతి యేచి దుర్యో 


దనుజుండు మాయాధికు( డర్జున 


దనుజు లొనరించు మాయలు 
దనుజేం[ద్రు నిలుచుట 
దనుజేశ్వరుండు మాయం 
దాని కతండు చలింపక 


250 
132 
86 
399 
354 
206 
228 
303 
342 
195 
89 
440 
428 
263 
14 
151 
335 
300 
366 


351 
237 
366 
347 
307 
367 
285 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


దాని కయ్యుధిష్టరుండు 
దానికిం గినిసి శినిమనుమండు 
దానికి. జల మెడలక 

దానికి (ద్రోణకృతవర్మలు 
దారుణరోషం బడరంగ 
దిక్కుల దన బాణంబులు 
దివ్యరథస్సార దీప్తిజాలంబులు 
దుర్యోధను దుర్ణయంబున 
దుర్యోధను మాటకు భుజ 
దుశ్శాసన వికర్ష చిత్రసేనులతో 
దుళ్ళాసన వికర్ల విందాను 
దూరాంతిక దుర్గమ విస్తార 
దెప్పరపుంజోట నీకీయొప్పని 
దేవ నీదగు దివ్యదేహంబు 
దేవవ్రతుండు దెగిన 
దేవవ్రతు పలుకులు 

దేవా వైశంపాయనుండు 

దేవా వైశంపాయనుండు 

దేవా జనమేజయ వసుధా 
దేవా సురవరు లొక్కటియై 
దొల్లెడు సూతులు.6 బెలుచం 
దైవాధీనము సర్వమున్‌ 
ద్విరదము లొజుగెడివియు 
ద్రోణాచార్యుండు సుతత్రాణ 
ద్రోణాచార్యుండు ద్రుపద 
ద్రోణుండలిగి శరాసనంబు 


ద్రోణు(డు గోపించి తనుత్రాణం 


ధ 


ధనంజయుండును దనకు 
ధనురాచార్యునిం జూచి 
ధరణినాథ చేకితానుండు 
ధరణి నెత్తుటం దోంగి 


పద్యము 


ధరణీచక్రము (గ్రక్కునం గదల 
ధాత్రీశ మేరువు దక్షిణంబున 
ధూళుల మేఘంబులు 
ధృతరాష్టుండును బుతులు 
ధృతి బలుపొప్ప నిల్చి 


ధృష్టకేతుండు కౌరవోత్కృష్టుండైన 


ధృష్టద్యుమ్నుండు నుజ్వల 


న 


నకులుండు సహదేవుండు 
నగపతియు( బోని గజతతి 
నడచిరనిన విని సంజయునకు 
నడికిరేయి వచ్చినను నొవ్వ 
నను మార్కొని గాలువయగ 
నన్ను. బాంసుకేళి నున్న 
నరనాథ యింక భీష్ముని 
నరపతులనెల్ల భీష్మున 
నరసఖు6ండ నీవు సఖు(డును 
నరుండత్యద్భుత విక్రముం 
నరుండు దనమీ(దం దొరలెడు 
నరుండు శిఖండిం దటిమిన 
నరుడేచి శిఖండి 

నరుడు ధనుర్గుణరావ 
నరుండు రథికజనంబుపై 
నలువురు నేవురు బిడ్డలు 
నాండు సభనాడి నంతయు 
నాడ చెప్పంగన్న నాకు 
నాకు దేవవ్రతునకు 
నానాస్త్రంబుల హయముల 
నానాస్సుటవర్లంబులు 
నామముల బిత్సపితామహ 
నాయుల్లమరయ నిను 


465 


347 
193 
360 
73 
403 
355 
146 
245 
448 
435 
428 
421 
350 
329 
06 
324 
191 
397 
311 
98 
185 
443 


466 
పద్యము పుట 
నారదుచేత నిన్ను 448 
నారాయణ నీకేం గడు 244 
నిగమ శిఖావిహార మహనీయ 141 
నిజఘటకు మిగిలి యుత్తరు 135 
నిజసింహనాదమున 223 


నిడుపున( దూర్పును బడమరనై 12 


నినుంగొని గెలిచెద 296 
నిను నెజుంగకుండి 104 
నిను మున్నెంతయు నమ్మి 356 
నియతియు( దపమును 108 
నిరతిశయ మహత్యోన్నేష 141 
నిలిచి మహాస్రంబెజమంటలు 339 
నిహతులంజేయుచు 267 
నీకు మా దెస ననుగ్రహంబు 395 
నీకు హృదయవ్యథ( బొంద 105 
నీకొడుకు లందును 222 
నీతనూభవుండు నెజీగుటి 274 
నీతలంపు లెస్సనీవు 398 
నీదెసం గోపింతునె 451 
నీమాట మెయిన చేయుదు 147 
నీయడిగిన భంగిన గాంగేయు 252 
నీయుదయము దైవిక 451 
నీవు తనూజుల దుర్విన 325 


నీవు ద న్నడిగిన నిజవధోపాయం 398 


నీవును ద్రోణుండు గలుగంగా 346 
నీవు భీష్మున కలికిన 414 
నీవొకరుండు దక్కయగ 406 
నెట్టన యాపగాసుతుండు 30 
నెవ్వగ యింతయేల విను 147 
నేటి భంగిసూడ నృపవర 412 


నేడెమ్మెయి నైనను నీ 411 


పద్యము 

నొచ్చియు బెన(గిన 
నొచ్చియు భీష్మునిపై 

నోనేసి సూతుహయసంతానము 


va 


యి 


పం(డైంట6 బం(డ్రైంట 
పటుదుశ్ళాసన బాణపంక్తి 
పట్టి పాలార్చెదరు మీరు 
పతి పురికొలిపిన 

పతియును ద్రోణుండు 
పదంపడి నిట్టూర్పునిగిడించి 
పదపడి దుర్యోధనుండు 
పదిటన్‌ ధృష్టద్యుమ్నుని 
పదివేవురు రాజులు దన 
పనుచుటయు నతండు 
పరణగి తోంతెంచు పాండవ 
పరమ మును లాదిపురుషులు 
పరమేస్టి నీవు గడు 

పరాక్రమ (క్రీడలుసలుపు 
పరిధానంబును దేరు 

పజపి రథికులను సూతుల 
పలక పణియలుగా. జేసి 
పలకయు వాలును గొని 
వలు చాయల నొప్పిన 
పలుచోటుల( బలుభంగుల 
పవనజుండు మూడు శరముల 
పనవసుతుం గళింగ 
పాంచాల బర్చ్బర వత్స 
పాండవబలముల యత్యు 
పాండవబలములు దలపడి 
పాండవ సైన్యముల్‌ దలంగ 
పాండవసైన్య సంఘపరిపాలన 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పుట 


259 


పద్యము 

పాండవుల గెలువ నలవి 
పాండవేయ మాత్స్య పాంచాల 
పాండవేయులు మాత్స్య 
పాండునృపాలనందనులు 
పాండుసుతుల శిఖండియు 
పాండుసుతులేమి భంగి 
పాండ్యపతియును గేకయ 
పాడియు సత్యముం గలరు 
పాడియు సత్యముం గలుగు 
పాయవడం( జొచ్చు గుంపులు 
పారాశర్య 'ప్రముఖోదార 
పార్షతుండు శక్తి. బరంగింప 
పిలుచుటయు నతండు 
పుండరీకంబు లుద్దండ 
పుణ్యక్షేత్రోత్తమంబయిన 
పురికొనుచుం దెరలుచు 
పురుమి(త్రుని నేడుజ్ఞ్యల 
పురుషుండన వేజొకండే 


పురుషుండు సెడు ననువా(డును 


పురుహూత సహితమగు 
పులి బొడగన్న లేళ్ళగమి 
పుష్టోదంచిత సారవీర 
వృషతకుల ముఖ్యు( డిమ్మెయి 
పృషత పౌత్రుండు గద వైవ 
పెక్కండ్రతోడ నిమ్మెయి 
పెనంగు నట్టియెడ గాంగే 
సెనుగాలి( దూలు మొగిళు 
పెరిగి పాండవాంబుధి 
పెజవార లధికభీతిన్‌ 
పొడువంగ (వేయగ నతండుం 


191 
204 


150 
164 
277 
186 
226 

26 
234 
331 


పద్యము 


పొదివికొని శకుని బలము 
పొదివి పలువురేయ. బొడువ 
పొలివోని శౌర్యరేఖం 

పోక నిలిచిన బలు 
ప్రమదం బాననకాంతి 
'ప్రాంశుంబయోదనీల 
ప్రోవులు గట్టిన గుజ్టపు 


అగ 


యి 
ఫలములయెడ (బ్రహ్మార్పణ 
ఫల్నునుండు భీష్ము ముందటి 
ల 


బధిరిత దిజ్ముఖంబగుచు 
బలియు(డగు పార్గపు(త్రు(డు 
బలు జీవమువోయిన 
బవరము సేయుచుండియును 
బాలురు వృద్దులు. దక్కంగ 
ఠా 
బీజటువోయి రథ్యంబులు 
బెడిదముగ నేయ రథముల 


భ 


భండనంబున6 దనయుండు 
భగదత్తు నాలోకించి 
భగదత్తుని నాకవ్వడి 
భగదత్తు నెగిచి కౌరవ 
భగదత్తు నేనుం/గడరిన 
భల్లం బొకటం బితామహు 
భసిత పరభాగహేలా 
భారతవర్షంబున నుదార 
భారత వర్శమునకు( గా 
భారత వర్షము దొడంగి 
భారమున నులచి త్రెంపక 


418 


289 
389 


386 
174 


295 
346 
427 
238 
307 
199 
455 
18 
17 
15 
96 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


భీమనందను. డగు (శ్రుతసోము 


భీమసేనుండు నేండు 
భీమసేనుతో నిట్టనియె 
భీమసేను నపుడు పెక్కు 
భీమసేనునిపై మన భీష్ము 
భీము. డుదగ్రదర్పమున 


భీముని తనయుం డత్యుద్దామ 


భీమునిదెసం గాళింగోద్దామ 
భీముని పోరుట గడు 
భీముని ముందటిబలము 
భీము హరుల. గూల్ళి పేర్చి 
భీష్ముండు దుర్యోధనున 
భీష్ముం డభిమన్యుం గడచి 
భీష్ము. డొడ్డన మేర్చిన 
భీష్ము దెసకుం జనుచున్నం 
భీష్ము నంపణు కోరక 
భీష్ముని గర్వంబుడివి 
భూపోత్తమ విను పాండు 
భూమికి గాగ బ్రాణముల 
భూరి తపోవిశేష 

భూరి బలఘోరమగు 

భూరి రయంబున నద్దెస 
భూరి శరాసారంబున 

భూరి శ్రవసుడ యెక్కటి 
భూరి(శ్రవుండు దొమ్మిది 
భేరీ శంకాదిరవ స్పారత 


మ 


మందరము మహాంభోనిధి 
మకరవ్యూహం బనియెడు 
మగండు లేనిమగువ 
మగధ మహేశు. డేచి 


పద్యము 


మణి గణోజ్ఞ్యులమైన 
మదమునం గోసలేంద్రు 
మదమున [శ్రుతాయువొక్కటి 


మదము మిగిలి కేతుమంతుండు 


మద్రేశు. డంత నిలువక 
మధ్రేశున్‌ వెగడొంద నేసె 
మనకు6 బాండురాజతనయ 


మన కుమారులలోని నయ్యనిల 


మన బలంబునందు మంచి 
మనమున భీష్ముండిట్లని 

ళ్‌ 
మనమున విషాదమడరయగ 
మనము పూంచిపట్టి 
మన మెల్ల బితామహు 


మన మొన గని ధృష్టద్యుమ్నున 


మన మోహరములు సెడి 
మన యోధ(ప్రకరముశాం 
మన యోధులందణునుశాం 
మన వారెవ్వరునోర్య 

మన సేనం గలగంగ 

మన సేన పేర్చి పెల్తార్చిన 
మనుజేంద్ర వినుము 
మన్యు సముజ్ఞ్యలుండు 
మమ్ము నెమ్మి మై గలయ 
మరలుపుండు పట్టు. డిట 
మరిత తాప సంకలన 
మజియు. బెక్కులు లోక 
మజియు నందు నిందును 
మణతురె యాడిన మాటలు 


467 


201 


మతియు ననేకదుర్ని మిత్తంబులు 66 


మణియు నమ్మారుత 
మజియు నొక విల్లుగొను 
మల.6గి గజ కంధరము 


133 
303 
170 


468 


పద్యము 


మలయ మనంగ శుక్తి 
మాకెమ్మెయి సామ్రాజ్యము 
మాటలు పెక్కులాడి 
మాత్స్య కైకేయాది మను 
మానుగ ధర్మక్షేత్రంబైన 
మానుషమేటికి దైవాధీనము 
మిగిలి పవమానసుతుపై 
మీతం(డ్రి ద్రోణునకు. దోడై 
మీతం(డ్రి భవత్సుతులకు 
మీతండ్రి సింహనాదస్పీత 
మీరు నా హితంబు గోరుదురేని 
మీ వీటికెల్ల మేటివి 
ముందటి పదుం(డ్రునాన్నపు 
మునివరుడైన నారదుండు 
మును పదివేవురం జంపుదు 
మునుపోటుల. బడినొచ్చుట 
మును మత్స్యనాథు నగరం 
మున్నును నేం గారణముగ 
మెజసి మండలచారియై 


364 


మొగుళులు లేకయు నుజుములు 06 


మొనల వినోదంబునకుం 

మొనలెల విటుగ మధ్యం 
స్త 

మొనసి మృగేం(ద్రు( 

మొనసి శిఖండిని మున్నిడి 


మోహతమంబు వాసె 


య 
యాదవ కేకయ పాంచాలాదులు 
యుధిష్టిరు మొగంబునం 


ర 
రంగ(త్రథన స్తుత్యతురంగ 
రక్కసుండు విటిగినం 


76 
432 
426 
415 
109 


200 
420 


262 
368 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 

రక్తనదులలోన రథయాన 
రథము మీందికి. జనుదెంచి 
రథములను సామజముల 
రథములు దణబై చెలువగు 
రభస క్షోభిత మేదినీ 

రవి. గొల్చి యుత్తరాయణ 
రాజులు మంత్రులు ననియెడు 
రెండు బలంబుల వారలు 
రెండు వీళ్ళ జనంబులు 
రేపకడ రభసమున 


లు 
అచ్చవడి యుభయబల 
టెక్కలు సించి కంఠమున 

ల 
లలిత పీతాంబరంబు 
లస్తకంబున కొలికి 


లోకోత్పత్తి సితి విల 
య ర్ల 


వ 


వంగాధిపతియు శౌర్యో 
వగపును గోపముం గదుర 
వగవ౦గ నేంటికిం బార్జుండు 
వగవ6గ నేమియుం దగని 
వచ్చి యిట్లనియె 
వాయువేగంబులైన 
వారలందణు నొండొరు 
వారల శర నిచయము 
వారల శర వర్షంబులు 
వారికి బాసటయై పాంచాల 
వారి నననేల తొల్లియు 
వారిరువురు జలమున 


పద్యము 


వారును ముందటి యార్వురు 
వారు మహాబలుల్‌ హరియు 
వారెవ్వరంటేని వినుము 
వాహనము. దాన నడపుచు 
విందానువిందులు (గందుగ 
విందుని సారథినాక 
వికలరథు(డగు నావృష్టి 
విక్రమ విహారంబునకుం 
విచలద్దండధరోపమాశ్రయ 
విడిదలకు( బోయెనపుడు 
విడువక దాపట వలపట 
విధికృతం బెవ్వరికి నుడుప 
వినికి గలిగి రక్షించుచు 

విని గాంగేయుం డడరిన 
విని నదియును నెయ్యెడ 
విని పాండునందనులు 

విని మురాంతకు. డితండు 
విను6 డన్యు లెవ్వరును 
వినుడు శరతల్పగతు(డనై 
వినుత ప్రజ్ఞాబాణంబున 
విను మలుక వొడమి 

విను మానుష చక్షుర్గతి 
వినుము 

విరథుండై పొలివోని 
విరథుండై యభిమన్యు 
విరథు(డయి మాత్స్యపుత్రుండు 
విజిగి భవత్సుత 

విణుగుట నొచ్చుట 
విల్లుంగేతువు( ద్రుంచి 
విల్లును నమ్ములు విడుచుచు 
వివిధ సన్నాహయుతముగా 
వివిధోద్దామ హయావళీ 


పద్యము 


వివ్వచ్చు నొవ్వు నెంతయు( 
విశేషించియుం గౌరవ 
వీంకమై నకులుని. దాశి 
వీనియందు వివిధమణి 
వీర రసాంబు పూరమును 
వీరస్వర్గము ధనముగ 
వృద్దులు గతాయువులు 
వెండియు ధనార్జనంబులు 
వెండియు నేడు బాణములు 
వెక్కసమందుచు. గురుపతి 
వెనుకొని విటిగిన 

వెరవున ధృష్టద్యుమ్నుని 
వెరవు లావు గలుగు 
వెణచబచి వెగడువడి 
వెలిగిరి బలములు 
వెలివిరిసివచ్చు 

వేగమెయిది వృష్టివీరు 
వేగిన. గౌరవసేనలు 
వేగుటయు సత్వరంబుగ 
వేదవ్యాసమునీశ్వరు 

వేటొక విల్లు పుచ్చికొను 
వైరమున నులిచి 


శ్ర 


శకుని ప్రతివింద్యు( దాశిన 
శక్తి (ద్రుంచి తీవసాయక 
శరముల వేగంబున 
శరములు గురుపతి 
శరములు మూంటం గృపు 


124 
263 
226 
303 
216 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


శరవేదన సర్వాంగము 

శల శల్య చిత్రసేనులు 
శల్యు( డుగ్ర కోపంబున 
శల్యు నారాచ పంచకమున 
శల్యుమీందం గవలు 
శాంతనవుం డనేకబల 
శాంతనవుండును సముల్లా 
శాంతనవుండు దేజో 
శిఖండియు సాత్యకిరథం 
శినిమనుమండు నద్దనుజు 
శూలంబున హైడింబుండు 
శోణితము వెల్లిగవిసిన 
(శాంతంబయ్యెను వాహన 
శ్రీ నిర్మాణ విచక్షణ 

శ్రీ విలసనత్వ గురు 


శ్రీ సంపాది పదాంబుజ 


ఆగ 


ణు 
సంభ్రమమున నపుడు 
సకల బంధుజనుల 
సఖుడు సంబంధి శిష్యుండు 
సగము సచ్చిన యొడళులు 
సత్యపరాక్రముండగు నీ 
సత్యప్రతిజ్ఞండవు 
సత్యవతీ వివాహం బొనర్చు 
సత్య(వ్రతుండగు నిమ్మహా 
సప్తమదివస రజనీ 
సభయమయి శకుని సైన్యం 
సమరం బప్తుడు దనుజులు 


= వ్రు ఫ్రుఅ్రఆకాా- 


188 
385 
395 
195 
148 
395 
441 

34 
321 
189 
317 


పద్యము 


సమరంబు రాజులకు 
సమరకౌతుకి యైన 
సమరక్రీడన లీలం 
సమరక్రీడ సలిపి 
సమరక్రీడా సన్నాహము 
సమరాంగణంబు కడు 
సరభసముగ సారథి 
సరభసు.2 యుధిష్టిరుండు 
సరసిజనాభ బంధుజన 
సహోదరులకు సహాయత్వంబు 
సాత్యకి యప్పు డేచి 


సాత్యకియేచి ధృష్టద్యుమ్నుండును 


సాత్యకి విరాటుండు 

సారథి యరదము భీష్ముని 
సింహనాదంబుతో భీమసేను 
సురనదీసుతుండు పరలోక గతి 
సురలకు నజయ్యుండగు 
సూతు నొక్క వాలమ్మున 
సేనల నిమ్మెయి భీష్ముడు 
సేనాసమేతు(డగు నరుపై 
సైరింపక యేడ్రెజగురు 
సోమక మాత్స్య (ప్రముఖోద్దామ 
సోమాన్వయ ప్రదీపకు 


ఆగ 


లా 

హరి దాను నొచ్చి నొచ్చిన 
హస్తలాఘవమున నతుల 
హితమును ధర్మముం దలంచి 


హుంకారములు నదల్పులు 


469 


269 
352 


253 
376 
120 

85 
290 
264 
391 

81 
416 
133 
403 
449 
163 
431 
300 
268 
430 
139 


200 
215 

07 
194 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 9 
ద్రోణపర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ జి.హరిహరనాథ్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డా॥ మల్లెల గురవయ్య దా॥ కె. రాజన్నశాగ్రి 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 


తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 
2013 


KAVITRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Drona parvamu of Tikkana Somayaji 
Vol.IX. 


Commentary by 

Dr. G. Hariharanath - 1st Canto 

Dr. Mallela Guravaiah - 2nd Canto 

Sri Singaraju Sachidaanandam - 3rd and 4th Cantos 
Dr. K. Rajanna Sastry - 5th Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.608 
First Edition : August 2004 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 
6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


PAINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్భ్రుత్ధు నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వలీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ 
భీష్మపర్వం కురుక్షేత్ర యుద్దారంభమైతే ద్రోణపర్వం యుద్ధంలోని రెండవ ఘట్టం. పంతాలు పట్టింపులు, పగ, 
ప్రతీకారం పరాకాష్టకు చేరుకున్నఘట్టం. ఇక్కడ ముఖ్యపాత్రధారి ద్రోణుడు. ఇరు పక్షాలకు గురువు. ఆయన నేర్చిన 
పాఠాలను ఆయన ముందు వాస్తవంగా ప్రదర్శించి మెప్పు పొందేందుకు, జయించేందుకు ఇరుపక్షాల రాకుమారులు 
పాటుపడటం ఒకవైపు వుంటే, పాండవ పక్షంలో ద్రుపద, విరాట, సాత్యకి ప్రభృతులకూ కౌరవపక్షంలోని భగదత్త, భూరిశ్రవ, 
'స్పైంధవ ప్రభృతులకూ వేరువేరు ద్వేషాసూయలు పంతాలు. ఇచ్చట సర్వోపరిగ నిలిచేది కృష్ణుడి ధ్యేయవాక్యం. “ధర్మ 
సంస్థాపన. దానికొరకు అతడు ఏమైనా చేస్తాడు; ఎన్నైనా చేస్తాడు. అభిమన్యు, ఘటోత్మచులను కూడా ఆహవాగ్నిలో 
సమిధలను చేసేందుకు వెనుకాడడు. భగదత్తుని వైష్ణవ అస్త్రాన్ని తాను భరించినట్లే అశ్వత్థామ నారాయణాగ్రాన్ని పాండవ 
సైన్యం ఆయుధాలను విడిచి నిలబెట్టెట్టు చేసి నిష్ఫలం చేశాడు, యుద్ధం చేయనన్నాడేగాని, సూర్యుని కప్పి సైంధవుని 
చంపడానికి ఆనుకూల్యం కలిగిస్తాడు. 


మొత్తంమీద ఈ పర్వమంతా కృష్ణుని కాపుగడలో పాండవులు పరిఢవిల్లిన వైనమే కనబడుతుంది. అనితర సాధ్యుడైన 
కులగురుని అబద్ధంతో అంతమొందించేందుకు కూడా వెనుకాడని కృష్ణుని కైతవం శిక్షాగురు” అని ప్రీతిగా పిలవడంకూడ 
కద్దు. ఇంతచేసి మనిషిగానే పార్టుని జతలో మెలిగినవాడు శ్రీకృష్ణుడు అంటే పాఠకుల మనసు నిండుతుంది, ఆర్టమౌతుంది. 


వ్యాసులవారి జయి కావ్యాన్ని తెలుగులో తేటపరచిన తిక్కన ద్రోణపర్వాన్ని వ్యాఖ్యానంతో అందించినవారు నలుగురు 
ప్రఖ్యాత పండితులు డా॥ జి. హరిహరనాథ్‌, డా॥ మల్లెల గురవయ్య, శ్రీ సింగరాజు సచ్చిదానందం, డా॥ కే. రాజన్న 
శాస్రిగారలు. వీరికి దేవస్థానం తరఫున అభినందనలు. (దోణపర్వానికి సంపాదకత్వం వహించినవారు ఆచార్య 
జి.వి.సుబ్రహ్మణ్యంగారు. వీరికి శుభాభినందనలు. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతీ సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 
పూర్వరంగం: 

ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు: 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ వ([గ్రహాన్న నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 


X 


సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 


ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమ ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా (ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్ధమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ(గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము 
అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దానిక్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్శవిద్యాలయమువారు (ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె 
ఇతర పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో 
చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) 
రచనలో ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్ల వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (9213ల సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


XI 
అనంతరము (వాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విస్తృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సతనారాయణశా(్రిగారు మూడుపరాల వాతప్రతులను 
[1 5 ప్ర రాల ధ్రాత్ట 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి గృహంలో 1991 
జూలై 3వ తేదీన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటరోగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్టు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక”ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


XII 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదీన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 


విశేషాంశాల్జో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదీన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing)Oో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 


XIV 
మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని నిర్హ్ణయించడమై నది. 
భాషోలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ (వ్రాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


xv 
సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తనురావు 
సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్తసమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీరా శనం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు'వర్క్‌షాప్‌'లను 
కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్వ్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమసంపుటం ఆదిపర్వం 
(రెండు భాగాలు), ద్వితీయ సంపుటం- సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత 'ప్రచురణనుగూర్చి 
ఆస్తకితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది,సభా పర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాలనిర్లయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను[గ్రహంతో పండిత 
మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం 
(2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన 
వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యానసహిత (ప్రచురణ (ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల లోపల 
యుద్దపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం 
జరిగింది. ఆ మార్గదర్శక సూత్రానుగుణంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. (ప్రస్తుతం ద్రోణపర్వం 
కూడ వెలుగు చూడబోతున్నది. మున్ముందు అనగా కృష్ణాపుష్కరాలలోపల శాంతిపర్వంవరకు వెలుగుచూచే అవకాశం 
ఉన్నది. 2004 సంవత్సరంలోపల మిగిలిన పర్యాలన్నీ విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుపతి దేవస్థానం 
వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత (ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతి 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభి ప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


XVI 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్భత్వమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి 
ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య పియులూ, తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారిగా ఉండిన 
శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి వందనములు. 

సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియోసభ్యులైన డా॥.పి రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. -ఈ (ప్రణాళికద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు 
ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం 
(ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె.సర్యోత్తమరావు, 
శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం 
జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు 
వర్క్‌షాపువలె నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన 
పర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 

“సప్తగిరి” సంపాదకులుగా, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖపాత్ర 
వహించిన కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని 
విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ 
తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి. ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్ప్వతీశ్యరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

శ్రీ వేంకటేశ్యరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ (గ్రంథం వెలుగుచూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదకమండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కే. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, (పొరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల జ Te 


బా 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
i డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

| డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
| డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా. 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 
విరాట. ఆశ్వా. 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ. ఆశ్వా. 8 

ద్రోణ. ఆశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. 5 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 

శల్య. ఆశ్వా. 1 

స్త్రీ. ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా. 1,25 మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా. 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా. 5 

శాంతి. ఆశ్వా, 6 

ఆను. ఆశ్వా. 1,2 

ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ద్రోణపర్వం 

కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


ర లర లి ప లాయి 


¢ 
ల 


(en 
య్‌ 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సత 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శారూలవిక్రీడితం 
0౧ 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక - 1 
పీఠిక 


[పీఠిక విషయసూచిక-1. ద్రోణపర్వం రౌద్రరసమహార్ణ్లవం - పు. 1* 2. ద్రోణుడి చరిత్రలో క్రోధబీజం - పు.2* 3.ద్రోణుడి 
సాత్త్విక రాజసప్రవృత్తి - వు.4* 4.కర్ణ దుర్యోధనులు ప్రక్కలో బల్లాలు- పు.6* 5. గురుశిష్య ధర్మవర్తనం - పు.8* 
6.ద్రోణాచార్యుడి యుద్ధవీరమూర్తి - పు.9* 7. ద్రోణుడి వరం: వాజ్మయ పద్మవ్యూహం- పు.11* 8. ద్రోణుడు తన వ్యూహంలో 
తానే చిక్కుకొన్నాడు- పు. 13* 9. అయిదునాళ్ళ యుద్ధం: అయిదంకాల రూపకం -పు.15* 10. మొదటినాటి యుద్దం: 
ముఖసంధి: శకట క్రొంచ వ్యూహాలు - పు.17* 11. రిండవనాటి యుద్ధం: ప్రతిముఖసంధి: గరుడ - అర్థమండల వ్యూహాలు- 
వు.18%* 12. మూడవనాటి యుద్ధం: గర్భసంధి: పద్మవ్యూహం - పు.21* 13. నాల్లవనాటి యుద్దం: విమర్శసంధి: శకటపద్మ 
సూచీ వ్యూహాలు - వు.26* 14. అయిదవనాటి యుద్దం: నిర్వహణసంధి: ద్వంద్వయుద్దాలు - పు. 30* 15. ద్రోణపర్వంలో 
శ్రీకృష్ణుడు నాయకుడా?- వు. 31*16. ద్రోణపర్వంలో ఎనిమిది రకాల రౌద్రం -వు. 33* 17. ద్రోణపర్వం: అంతరార్థం-పు. 36% 
18. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం. - పు.38 * ద్రోణపర్వ కథాసారం - 40] 


ఉ. “నీలగళుండు, శంకరుండు, నిత్యుడు, సత్యసురూపు6 డుజ్జ్వల 

తాలమహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫుర 

ద్బాల మృగాంక శేఖరుండు, దైత్యకుల ప్రవిదారణ క్రియా 

లోల పరశ్వథుండు, సకలుం, డమలుండు, ప్రియుండు శాంతికిన్‌.” (దోణ. 5.428) 
1. ద్రోణపర్వం రౌద్రరన మహార్దవం: 

భీష్మపర్వం వీరరస మహాసాగర మైతే, ద్రోణపర్వం రౌద్రరస మహార్ణవం. పై పద్యం ద్రోణపర్వాంతంలో వ్యాసమహర్షి 

చేసిన రుద్ర ప్రశంస. ఆ ఆదిమ ధనుర్ధరుడు ముందుగా వైరివధ చేస్తూ పోతూ ఉండగా, పార్టుడు హరహతులైన వారిని నిహతులను 
చేస్తూ వైరి సంహార యజ్ఞాన్ని సాగించిన రౌద్రకర్మ ఈ పర్వ కథా తాత్పర్యం. రౌద్రానికి స్థాయిభావం క్రోధం; వర్ణం రక్తవర్ణం; 
దైవతం రుద్రుడు. “శత్రు కృతాపచారేణ మనః ప్రజ్వలనం క్రోధః” అని ప్రతాప రుద్ర యశోభూషణం. కౌరవులు చేసిన అపచారం 
(అభిమన్యు వధ) వలన పాండవుల హృదయాలలో 3 ప్రత్యేకించి పార్టుడి హృదయంలో ఉప్పొంగిన ప్రజ్వలన రూపమైన క్రోధం 
ఈ పర్వకథా కేంద్రం. దీనికి బలాన్ని చేకూర్చే వివిధ సన్నివేశ వర్తులాలు కథాగతికి క్రమంగా కారకా లయినట్లు వర్తిల్లటం ఈ 
పర్వంలోని ఇతివృత్త వైభవం. 


ద్రోణపర్వంలోని కథ పాత్రల క్రూరస్వభావ ప్రదర్శకంగా సాగుతుందని వ్యాసమహర్షియే సూచించాడని ఆచార్య 
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు పేర్కొన్నారు. “మహాభారతమునందు ద్రోణపర్వమునకు సముచిత ప్రాధాన్యము కలదు. సంస్కృత 
భారతమున ద్రోణపర్వ ప్రాశస్త్య మిట్లు చెప్పబడినది. 


“సంగ్రహాధ్యాయ బీజో వై పాలోమాస్తీక మూలవాన్‌ 
సంభవస్కంధ విస్తారః సభారణ్య విటంకవాన్‌ 
ఆరణీపర్వ రూపాఢ్యో విరాటోద్యోగ సారవాన్‌ 
భీష్మపర్వ మహాశాఖో ద్రోణపర్వ పలాశవాన్‌”. (సం. 1-1. 88-89) 


పీఠిక = 2 


పలాశవాన్‌ అనునది ద్రోణపర్వమునకు వేయబడిన విశేషణము. పలాశము అనగా 1. పచ్చనిది; 2. క్రూరమైనది - 
నిర్భృణమైనది; 3. ఒక రాక్షసుడు; 4. కింశుకము; 5. పత్రము, రేకు మున్నగు అర్థములను ఆస్టే నిఘంటువు ఇచ్చుచున్నది. 
ద్రోణపర్వమునకు ఈ విశేషణ మెంతయు తగియున్నది. ద్రోణపర్వమునందు విస్తారముగా వీరుల నాశము జరిగినది. ఉభయ 
పక్షయోధులును క్రార్యావిష్టులై జయము గొనుటకై పోరాడిరి. కావున ఈ పర్వము క్రార్యభూయిష్ట మనుట యుక్తమే. ఇందు 
రాక్షసులైన అలంబుస ఘటోత్కచులు హెచ్చుగా విజృంభించి మరణము నొందిరి. కౌరవ పాండవ వాహినులు అపారముగా 
మడిసి రక్తనదులు ప్రవహించుటచే ఈ పర్వము కింశుకమువంటి దనుటయు చారుభీషణముగా ఉన్నది. ద్రోణాచార్యుడు 
సేనానిగా ఉన్నప్పుడు విస్తారముగా జననాశమైనట్లు వ్యాసమహర్షి వివరించెను. 


“ద్రోణపర్వం తత శ్చిత్రం బహువృత్తాంత ముచ్యతే 
సప్తమం భారతే పర్వ మహ దేత ముదాహృతమ్‌ 
యత్ర తే పృథివీపాలాః ప్రాయశో నిధనం గతాః. (సం. 1-2-254) 
(శ్రీమదాంధ్ర మహాభారతము (ఆం. ప్ర.సా.అ. ప్రచురణ 1971) ద్రోణపర్వము - ఉపోద్దాతము పు. 1-2) 


ద్రోణపర్వంలోని క్రూరస్వభావం రౌద్రరస స్వభావమే. రక్తపాతం రౌద్ర కర్మఫలితమే. ఈ స్వభావాన్ని బట్టి పరిశీలించి 
చూస్తే రౌద్రరస విభూతి ప్రదర్శనమే ద్రోణపర్వ రసశిల్పం. 


సంస్కృత మహాభారతంలోని ద్రోణపర్వంలో ఎనిమిది ఉపపర్వా లున్నాయి. అవి: ద్రోణాభిషేకం, సంశప్తక వధ, అభిమన్యు 
వధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రథవధ, ఘటోత్కచ వధ, ద్రోణ వధ, నారాయణాస్త ప్రయోగం. నన్నయ ఈ ప్రధానాంశాలను వివరిస్తూ 
మరికొన్ని విశేషాలను సర్వపర్వ సంగ్రహవచనంలో పేర్కొన్నాడు. తిక్కన ఆ అంశాల నన్నింటిని తన రచనలో సందర్భోచితంగా 
వివరించి రచించాడు. అంతేకాక తన రచన కొక కావ్య కళా సౌందర్యాన్ని కల్పించి వన్నె పెట్టాడు. 


రౌద్రరస ప్రధానమైన ఈ కథ తద్రసాధిదేవత అయిన పరమేశ్వర మహత్త్వ కీర్తనంతో, శరణాగత భక్తితత్వంతో ముగుస్తుంది. 
రుద్రుడు అష్టరూపుడు. అష్టవిధ రౌద్రముద్రితంగా సంస్కృత ద్రోణపర్వం ఉపపర్వాష్టకంతో రాణిస్తున్నట్లు చిత్రించబడింది. తిక్కన 
దానిని పంచాశ్వాస పరివ్యాప్తమైన ప్రబంధంగా రూపొందించటమే కాకుండా పంచాంక వినిర్మితమైన దృశ్యకావ్యంగా భాసింపచేసి 
ఉభయకవిత్వతత్త్వ విభవోజ్ఞ్వలు డనిపించుకొన్నాడు. 


2. ద్రోణుడి చరిత్రలో క్రోధ బీజం: 


భారత వీరులలో భీష్ముడి తరువాత గౌరవపాత్రుడు ద్రోణుడు. అతడి పుట్టుక విచిత్రం. అతడి చరిత్ర విశిష్టం. వాత్సల్య 
స్నేహ రసాల కుదురులో ఉద్భవించిన ద్రోణుడు క్రోధబీజంతో మొలకెత్తిన జీవన వృక్షాన్ని ధర్మరక్షణతో పెంచాడు. 


భరద్వాజ మహర్షి సద్వినుత చరిత్రుడు. పుణ్యాత్ముడు. గంగాస్నాన సందర్భంలో జలక్రీడ లాడుతున్న ఘృతాచిని చూచి 
కామోద్రిక్తుడయ్యాడు. తత్‌క్షణమే శుక్లపాతమయింది. దానిని ఆతడు ద్రోణంలో సంగ్రహించి రక్షించాడు. ఆ పుణ్యమూర్తి వత్సలరసం 
కారణంగా ద్రోణుడి జన్మ ద్రోణంలో జరిగింది. అందువలన ద్రోణుడు సార్థక నామధేయు డయ్యాడు. 


భరద్వాజుడికి ఒక ప్రాణమిత్రు డున్నాడు. అతడి పేరు వృషతుడు; పాంచాల రాజు. అత డొకనాడు తోటలో పూలుసేకరిస్తున్న 
మేనకను చూచి మదనావేశం పొంది రేతస్స్కందనానికి గురి అయ్యాడు. నేలపై బడిన రేతస్సును పాదంతో కప్పి ఉంచాడు. ఆ 
రేతస్సునుండి ద్రుపదుడు పుట్టాడు. ఆప్తమిత్రుల పుత్రు లిద్దరూ మిత్రులుగా కలసి మెలసి పెరిగారు. భరద్వాజాశ్రమంలో కలిసి 
వేదవిద్యనూ, ధనుర్వేదాన్నీ అధ్యయనం చేసి పండితులయ్యారు. అంతలో వృషతుడు మృతుడయ్యాడు. ద్రుపదుడు పాంచాల 
రాజ్యానికి రాజయ్యాడు. మిత్రుడైన ద్రోణుడికి స్నేహాహ్వానాన్ని అందించాడు. వారిరువురు కారణజన్ములు. ద్రోణుడు 


పీఠిక - 3 


శుక్రాచార్యాంశంలోను, ద్రుపదుడు వాయుదేవుడి అంశంలోనూ పుట్టారు. వారి ప్రవృత్తులు కూడా ఆయా అంశలకు అనుగుణంగానే 


ఉండటం సహజం కూడా. 


ద్రోణుడు భరద్వాజుడివలన సకల ధనుర్విద్యలు నేర్చికొని అగ్నివేశుడనే మహర్షిని సేవించి అనేక దివ్యాస్రాలను పొందాడు. 
తండ్రి ఆనతి మేరకు కృపాచార్యుడి చెల్లెలైన కృపిని వివాహమాడి అశ్వత్థామను పుత్రుడిగా పొందాడు. అయితే ద్రోణుడు ఎంతటి 
విద్యావంతుడైనా పేదరికంలో మగ్గుతూ ఉండేవాడు. మహేంద్రాచలంలో తపస్సు చేసికొంటున్న పరశురాముడు బ్రాహ్మణులకు 
కోరిన సంపద లిస్తున్నాడని విని, ఆయనను ఆశ్రయించి సంపద నర్జించాడు. అయితే అప్పటికే ఆయన సంపదలన్నింటిని 
దానంచేశాడు. ధాత్రిని కూడా కశ్యపుడికి ఇచ్చివేశాడు. ఇక మిగిలినవి శరీరం, శస్తాలు. ఆ రెండింటిలో దేనినైన కోరుకొమ్మన్నాడు 
పరశురాముడు. అప్పుడు ద్రోణుడు - 


క్ర “ధనములలో నత్యుత్తమ । ధనములు శస్తాస్తములు; ముదంబున వీనిం 
గొని కృతకృత్యుండ నగుదును । జననుత! నా కొసంగు మస్తశస్త చయంబుల్‌'. (ఆది. 5.201) 


అని కోరుకొని దివ్యాస్త సంపదను పొందాడు. అప్పటినుండి అస్రాచార్యుడిగానే జీవితం సాగించాడు. 


అశ్వత్థామ బాలుడు. రాచబిడ్డలు ప్రతిరోజూ పాలు త్రాగటం చూచి తనకూ పాలు కావాలని మారాం చేయటం మొదలు 
పెట్టాడు. గోసంపదను పొందాలంటే ధనం కావాలి. ద్రోణుడికి బాల్యమిత్రుడు ద్రుపదుడు జ్ఞాపకం వచ్చాడు. అతడి ఆహ్వానం 
మనసులో ఆశలు రేపింది. అతడు ద్రుపదనగరానికి వెళ్ళి అతడిని కలిసి స్నేహపురస్సరంగా సంభావించాడు. ఆ చనవును 
సహించలేక, ప్రభుత్వగర్వంతో ద్రుపదుడు ద్రోణుడిని తృణీకరించాడు. 


చ. “కొల6ది యెజుంగ కిట్టి పలుకుల్‌ వలుకం దగు. గాదు నాక నన్‌ 
బలుగుందనంబునం బలుక€ బాడియె నీ సఖి నంచు? బేద వి 
ప్రులకును ధారుణీశులకు6 బోలంగ సఖ్యము సంభవించునే? 
పలుకక వేగ పొ; మ్మకట! పాజుండు సంగడికాండె యెందునున్‌?” (ఆది. 5. 203) 


వియ్యానికీ కయ్యానికీ హోదాలుండాలనీ, మిత్రామిత్ర సంబంధాలు కార్యవశంగా ఏర్పడేవే కాని శాశ్వతాలు కావనీ చెప్పి, 
ఐశ్వర్య గర్వంతో ద్రోణుడిని తూలనాడాడు. స్నేహార్టమైన ద్రోణుడి హృదయం మిత్ర కృత తిరస్కారంతో ప్రజ్వలించింది. జీవితాంతం 
రగులుతూ నిప్పురవ్వలు రేపే క్రోధాగ్నిని ప్రకోపిస్తూనే ఉండేది. ద్రుపదుడిని సంహరించిన దాకా అది ప్రస్ఫుటంగానూ, గూఢంగానూ 
ఆయనలో రౌద్రరసాన్ని కలిగిస్తూనే ఉండేది. తండ్రి శిక్షణలో సాత్తికుడుగా ఉత్తమ సంస్కారాన్ని ఉన్మీలింపజేసికొన్న ద్రోణుడు 
ద్రుపదధిక్కారంతో గూఢమైన రాజసమూర్తిగా పరివర్తనం చెందాడు. అతడిలోని శుక్రాచార్యాంశ ప్రతీకార ప్రజ్వలన రూపంగా 
ప్రకోపించి అతడిలో అసుర ప్రవృత్తిని ఆవిర్భవింపజేసి, కౌరవపక్షంలోనే ఉండి యుద్దాలలో పాల్గొనే జీవిత విధానానికి దారితీసింది. 
అతడికోపం నివురుకప్పిన నిప్పు. ద్రుపదుడనే గాలి సోకితే చాలు నివురు తొలగుతుంది. నిప్పులు క్రక్కుతుంది. ఇది ద్రోణుడి 
నైజమైపోయింది. 


ద్రుపదుడు చేసిన అవమానంవలన ప్రజ్వలించిన కోపాగ్నిని కొంత ఉపశమింపజేశాయి భీష్ముడి ఆదరాభిమానాలు, కౌరవ 
పాండవుల అస్తశస్త్ర విద్యా విన్యాసాలు. అయినా క్రోధాగ్ని పూర్తిగా చల్లారలేదు. విద్యారంభంలోనే ద్రోణుడు ఒక వాగ్దానాన్ని 
అడిగాడు కురుకుమారులను. “నా దగ్గర అస్త్ర విద్యలు నేర్చిన మీలో నా ఇష్టాన్ని కోరినవెంటనే ఎవరు తీర్చగలరు?” అని 
అందరినీ మూకుమ్మడిగా అడిగాడు. కౌరవులందరూ నిరుత్తరులై నిలిచారు. అర్జునుడొక్కడే తన అంగీకారాన్ని తెలిపాడు. శిష్యుడంటే 
అతడే అని ఉప్పొంగి అభిమానించాడు ఆచార్యుడు. “శిష్యా దిచ్చేత్‌ పరాజయమ్‌' - అన్న స్ఫూర్తితో దివ్యాస్త శస్త్ర విద్యలన్నీ తన 
కొడుకుకంటె మిన్నగా పార్టుడికి నేర్పాడు. జగదేకవీరుడిగా అతడిని తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాడు. ద్వంద్వ సంకీర్ణ యుద్ధాలను, 


రథ గజ తురంగ సంహార రహస్యాలను, బహువిధ వ్యూహ భేదనోపాయాలను, ప్రయోగ రహస్యాతిశయంగా ఉపదేశించాడు. 
తనంతటివాడినిగా తయారు చేశాడు. పార్గుడితో పోటీపడగలిగిన ఏకలవ్యుడి సామర్థ్యాన్ని కుంటుపరిచాడు. పార్టుడికి ఎన్నో 
పరీక్షలు పెట్టాడు. వాటిలో నెగ్గిన శిష్యుడిని శిఖరప్రాయుడిగా తీర్చిదిద్దాడు. 


కుమారాస్త విద్యా ప్రదర్శన సందర్భంలో అర్జునుడికి దీటుగా కర్ణుడు రంగంలో నిలిచాడు. కర్ణార్ణునులకు ద్వంద్వయుద్ధం 
సాగింది. కర్ణుడి పుట్టుకను హోదాను గురించిన చర్చను రేపి, అతడిని అనర్హుడని ప్రకటించటానికి ద్రోణాచార్యుడు యత్నించాడు. 
కాని, దుర్యోధనుడు కర్షుడికి అంగరాజ్య మిచ్చి, అభిషేకించి, ప్రాణమిత్రుడిగా మన్నించి అర్జునుడికి ప్రతివీరుడిగా నిలిపాడు. ఆ 
చర్య ఆచార్యుడి ఆత్మాభిమానాన్ని బాగా దెబ్బతీసింది. అయితే, కురుకుమారులతో విరోధం సమయోచితం కాదని మనసులోనే 
ఆ మంటను దాచుకొన్నాడు. దానితో కర్ణుడూ, అతడిని సమర్ధించిన దుర్యోధనాదులూ ఆయనకు అహిత వర్గంలో చేరారు. కాని, 
ఆ గుట్టును బయటపెట్టకుండా ప్రభుసేవలో బ్రతుకు సాగిస్తూ, భీష్ముడి అండన ఆచార్యత్వాన్ని సంరక్షించుకొంటూ వచ్చాడు. 
శుక్రుడు ఎంతటి ధర్మవేత్త అయినా అతడి కృషి అంతా రాక్షస సేవకే అంకితమౌతుందన్న సూక్తి తదంశతో పుట్టిన ద్రోణుడి పట్ల 
అన్వర్థమయింది. 


అస్తవిద్యాబోధనానంతరం ద్రోణుడు ధార్తరాష్టులనూ, పాండవులనూ ఒక విచిత్రమైన గురు దక్షిణను కోరాడు. “అవివేక 
కారణ దారుణైశ్వర్యావలిపుండైన ద్రుపదు నోడించి పట్టి తెండు' - అని ఆజ్ఞాపించాడు. కౌరవులు గుంపులు గుంపులుగా ముందుగా 
సాగిపోయి ద్రుపదుడిపై దాడిచేశారు. కాని, అతడి ధాటికి ఆగలేక పలాయనం చిత్తగించారు. అర్జునుడు ఆ తరువాత వీరోచితంగా 
పోరాడి, ద్రుపదుడిని పట్టి రథచక్రానికి కట్టి తెచ్చి ద్రోణుడి ముందుంచాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూచి ఆచార్యుడు పరమహర్షాన్ని 
ప్రకటించాడు. ద్రుపదుడిని చూచి అవహేళనగా నవ్వాడు. వ్యంగ్యంగా అధిక్షేప గర్భితంగా ఈ విధంగా పలికాడు. 


క్ర. “వీ రెవ్వరయ్య? ద్రుపద మ । హారాజులె? యిట్లు కృపణులయి పట్టువడన్‌ 
వీరికి వలసెనె? యహహ! మ । హారాజ్యమదాంధకార మది వాసె నొకో!' (ఆది. 6. 90) 


“ఇంకనైన మమ్ము నెజుం/గంగ6 నగు నొక్కొ! అని వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు. ఆ తరువాత, ఏహానీ తలపెట్టక వెంటనే 
అతడిని విడిచిపుచ్చాడు. “విప్రుల యలుకయు( దృణహుతాశనంబు దీర్భమగునె?' (ఆది. 6.91) అని నన్నయ అర్జాంతరన్యాసంలో 
ఆచార్యుడి క్రోధస్వభావాన్ని ధ్వనింపజేశాడు. దీర్భకోపవృత్తి లేని బ్రాహ్మణుడే అయినా గూఢకోప వృత్తి లేని సాత్వికుడు మాత్రం 
కాడు ద్రోణాచార్యుడు. 


3. ద్రోణుడి సాత్త్విక రాజస ప్రవృత్తి: 


ద్రోణుడి సాత్త్విక రాజస ప్రవృత్తి ధర్మరాజుకు ఎన్నో వెలుగుబాటలు చూపింది. శత్రువును బంధించి తెచ్చిన తనవారిని 
మెచ్చుకొని, అతడిని అధిక్షేపించి బంధవిముక్తుడిని చేసి బుద్ది చెప్పి పరప్‌న సన్నివేశం అతడి కొక ఉపదేశమయింది. ఆరణ్యపర్వం 
లోని ఘోషయాత్రా ఘట్టంలో ధర్మరాజు దుర్యోధనుడి పట్ల అటువంటి ప్రవృత్తియే ప్రదర్శించి ఆచార్యుడికి అచ్చమైన శిష్యు 
డనిపించుకొన్నాడు. అర్జునుడు కూడా ఈ లక్షణాన్ని ఎడనెడ రణరంగంలోనూ ప్రదర్శించాడు. 


ద్రుపదుడు పరితాపాన్ని ప్రదర్శించి ఉంటే ద్రోణుడి క్రోధం ఉపశమించి ఉండేదేమో! కాని, ద్రుపదుడు '“కోపపాశబద్య' 
డయ్యాడు. అవమానతప్తు డయ్యాడు. అవమాన భూమిక నుండి క్రోధబీజం ప్రజ్వలించింది. బ్రాహ్మణోపాస్తిని దీక్షగా నిర్వహించి, 
హోమాగ్ని గర్భంనుండి ద్రోణుడిని చంపగలిగిన పుత్రుడు ధృష్టద్యుమ్నుడినీ, అర్జునుడిని చేపట్టగల పుత్రిక - ద్రౌపదినీ సంతానంగా 
పొందగలిగాడు. ఇది క్రోధం నుండి పుట్టిన క్రోధం. దీనివలన ద్రోణుడిలో క్రోధం మరల కుళ్ళగించినట్లయింది. తనను వధించటానికి 
పుత్రుడిని కన్న ద్రుపదుడినీ, అతడి పుత్రుడినీ యుద్దంలో సంహరించేంతవరకు చల్లారని క్రోధం కోరలు చాస్తూ లోలోన బుసలు 
కొట్టుతూ ద్రోణుడిని గూఢ క్రోధమూర్తిగా మార్చి పడగవిప్పని పామువలె ప్రవర్తిల్ల జేసింది. 


పీఠిక - 5 


అర్జునుడికి 'బ్రహ్మశిరిమనే మహాస్తాన్ని ప్రసాదించి తనతో సమానుడిగా సమ్మానించాడు ద్రోణుడు. అయితే తనతో 
అర్జునుడు ప్రతియుద్దం చేయకుండా కట్టడి చేశాడు. అందుకనే, అర్జునుడు తనంతట తాను ఆచార్యుడిపై ముందుగా యుద్ధం 
ప్రారంభించడు. ఒక్కొక్కసారి నమస్కార బాణాలతో అభివాదనంచేసి, ముందుకు సాగుతాడు. లేదా యుద్దం చేయటానికి అనుమతిని 
వేడి గాండీవాన్ని సారిస్తాడు. లేదా ఆయనను తప్పించి ప్రక్కగా మొగ్గరంలోకి ప్రవేశించి పురోగమిస్తాడు. భారత కథను గమనిస్తే 
- అర్జునుడు ధర్మజ కృష్ణుల తరువాత గౌరవించే మహాత్ముడు ద్రోణుడు. పార్టుడికి పితామహు డంటే భయం. ఆచార్యుడంటే 
భక్తి. 


పాండవులు లాక్షాగృహ దహనంలో ప్రాణాలు కోల్పోయారని తెలిసి ద్రోణుడు దుఃఖించాడు. కాని, అది దుర్యోధనుడి 
కపటోపాయ మని ఆయనకు తెలియదు. ఆ తరువాత పాండవులు సజీవులై ఉన్నారనీ, ద్రౌపదిని పెండ్లాడి ద్రుపదనగరంలో 
క్షేమంగా ఉన్నారనీ తెలిసి ఆనందించాడు. అయితే, ధృతరాష్టుడు దుష్టచతుష్టయ (ప్రేరణతో పాండవులపై యుద్ధం ప్రకటించి 
ద్రుపదులను ఓడించి వారిని బందీలుగా చేసితేవటమో, లేక చంపివేయటమో చేయాలన్న వ్యూహాన్ని ఖరారు చేసి, సలహాకొరకు 
ధర్మవేత్తలైన భీష్మ విదుర ద్రోణాదులను పిలిచి సభ చేశాడు. పాండవులను పిలిపించి తండ్రిపాలైన సగం రాజ్యాన్ని వారికి 
ఇవ్వటం ధర్మమని భీష్ముడు సలహా చెప్పాడు. ద్రోణుడు ఆయనను సమర్థించాడు. బలవంతులైన పాండవులతో కలిసి ఉండటం 
మేలని హితవు చెప్పాడు. దానికి కర్ణుడు మండిపడ్డాడు. 


తే. “ముదుసళులు తమ కిమ్ముగా. జదివికొండ్రు | గాక పతులకు హిత మగు కర్ణ మేల 
యొలసి చెప్పుదు?; రహితుల6 గలసికొనుట । ధర్మువని; రిది నయవిరుద్ధంబు గాదె!”.(అది.8. 38) 


అని పలికి ద్రోణుడి సలహా అసాధువని అధిక్షేపించాడు. ఆతడి తిరస్కారం ద్రోణుడిలో క్రోధాన్ని ప్రజ్వలింపజేసింది. 
రోషంతో ఇట్లా అన్నాడు. 


క. “ఉడుగక యే మహితము. బలి । కెడు వారము, నీవు హితవు క్రియ గొనంగా6 బ 
ల్కెడువాండవు మాకంటెను । గడు హితు(డవు నీవ కావె కౌరవ్యులకున్‌?' 
క. “నీ కజపుల నిక్కురుకుల । మాకుల్యము. బొందు టేమి యాశ్చర్యము సౌ 
మ్యాకృతులు గాని వారల । వాకులు శిక్షలు నుపద్రవమ్ములు కావే?” (ఆది. 8. 40-41) 


కాకువుతో శత్రువును వ్యంగ్యంగా అధిక్షేపించటంలో, బాణాలకంటె వాడిగా వాగ్బాణాలను సంధించటంలో ద్రోణుడు 
నేర్చరి. ద్రుపదుడిని ఎత్తిపొడిచిన మాట వ్యంగ్యోక్తి. కర్ణుడిని ఈసడించిన మాట వక్రొోక్తి. రెంటికీ కాకువు జీవాతువు. నన్నయ 
ద్రోణుడి నోట పలికించిన ఈ పద్యాలు తెలుగునాట సంభాషణలలో వ్యంగ్యోక్తులుగా నేటికీ ప్రచారంలో ఉన్నాయి. 


దుర్యోధనుడు కర్ణాదుల ప్రబోధంతో ద్రోణుడిని హితుడిగా నమ్మి వ్యవహరించలేదు; పాండవ పక్షపాతిగా పరిగణించి, 
తమ ఆలోచనలకు ఆయనను దూరంగా ఉంచాడు. ద్రోణుడు దుష్టచతుష్టయాన్ని ఎన్నడూ సమర్థించలేదు. అయితే, తానే 
ముందుపడి వారికి హితవు చెప్పలేదు. భీష్ముడి మాటను సమర్థిస్తూ తన పాత్రను పోషించుకొన్నాడు. ధృతరాష్ట్రుడు ద్రోణుడిపట్ల 
గౌరవాన్ని ప్రదర్శించాడు. అందువలన రాజసభా గౌరవానికి అతడు దూరం కాలేదు. దుష్టచతుష్టయ ప్రవర్తనం పాండవులపట్ల 
ద్రోణుడు సానుభూతిని పెంచుకొనటానికి దోహదం చేసింది. తనువు ధృతరాష్ట్రుడికి, మనసు పాండవులకూ అంకితం చేశాడు. 
కాని, ద్రౌపదీ పాండవులను అభిమానించినంతగా ఆయన ఎన్నడూ ద్రుపదుడినీ, ధృష్టద్యుమ్నుడినీ గౌరవించలేదు. వారిమీద 
గూఢమైన క్రోధం కొనసాగుతూనే ఉన్నది. అది పాండవ పక్షంలో బాహాటంగా చేరటానికి అడ్డం వచ్చింది. దీనికి మించి తనకు 
ఆచార్య పదవి నిచ్చి గౌరవించిన భీష్ముడిని వీడి వెళ్ళటం ఆయనకు ఇష్టం లేదు. భీష్మ ద్రోణులు విడదీయరాని మిత్రద్వయం. 
అయినా ద్రోణుడు భీష్ముడివలె స్వతంత్రుడు కాడు. యజమానుడి వెనుక ఉన్న విజ్ఞాని. 


4. కర్ణ దుర్యోధనులు ప్రక్కలో బల్లాలు: 

పాండవులు హస్తినాపురానికి వచ్చారు. భీష్మద్రోణుల కోర్కె ఫలించింది. ధార్తరాష్ట పాండుసుతులు కలతలు పడకుండా 
జీవించటానికి తగిన ఉపాయంగా ధర్మరాజును యువరాజును చేసి, ఇంద్రప్రస్థపురాన్ని పాండవులకిచ్చి సుఖంగా నివసించే 
ఏర్పాటును ద్రోణుడు సమర్థించాడు. కురువంశంలో శాంతి సామనస్యాలు వృద్ధి చెందాలని ఆశించిన హితు డాయన. పాండవులు 
రాజసూయం చేసినప్పుడు సంతోషించాడు. మాయాద్యూతంలో పాండవు లోడినప్పుడు, ద్రౌపదీ వస్రాపహరణాది ఘట్టాలలో 
ఆయన కటకట పడ్డాడు. కాని, రాజకీయంలో భీష్ముడు చొరవతీసికొన్నంతగా అతడు ముందుకు రాలేడు. వచ్చినా దుర్యోధనుడు 
రానీయడు; కర్ణుడు నిష్టురంగా నిందిస్తాడు. అందువలన వలసినప్పుడు హితవు పలకటం తప్ప ద్రోణుడు కౌరవులతో స్నేహం 
సపెంచుకొనలేకపోయాడు; పాండవులకు ప్రత్యక్షంగా మేలు చేయలేకపోయాడు. ఆయన మౌనంవలన పాండవులకు కొంత అన్యాయం 
జరిగిందని మాత్రం బాధపడేవాడు. పునర్జ్యూతంలో ఓడి పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలకు వెళ్ళవలసి వచ్చింది. విదురాదులవలె 
ద్రోణుడు కూడా నిశ్శబ్దంగా నిట్టూర్చి ఉండిపోయాడు. హస్తినాపురాన్ని, ధృతరాష్ట్రుడి కొలువును, భీష్ముడి స్నేహాన్ని ఆయన 
వదలుకొనలేకపోయాడు. అయితే, మనసులో ధర్మరాజంటే నిండు గౌరవముండేది; అర్జునుడంటే ఆత్మీయమైన అభిమానం 
ఉండేది. అర్జున విజయమే ఆచార్యుడి అంతరంగం. 

అరణ్యవాసంలో అర్జునుడు తపస్సుచేసి పరమేశ్వరుడిని యుద్దంలో మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించి, ఇంద్రుడి 
సింహాసనంమీద అతడితోపాటు అధివసించి, దివ్యాస్రాలనెన్నో సాధించి, నివాతకవచాది రాక్షసులను సంహరించి జగద్విఖ్యాతి 
కాంచిన వృత్తాంతం ద్రోణుడికి సంతోషం కలిగించింది. పాశుపతాస్త సంపాదియొక్క అతిలోక పరాక్రమశక్తిని తెలిసిన ఆచార్యుడు 
ద్రోణుడు. అందుకే అజ్ఞాతవాసకాలంలో మత్స్యనగరంమీద సాగిన ఉత్తర గోగ్రహణ యుద్దంలో ఉత్తరకుమారుడి సారథిగా 
పేడిరూపాన కానవచ్చిన అర్జునుడిని ద్రోణుడు గుర్తించి, అత డావేశంతో సమయభంగ మయ్యే సాహసం చేపట్టినందుకు లోలోన 
బాధపడి, “అజ్ఞాతవాసపు గడువు తీరిందా?” అని భీష్ముడిని ప్రశ్నించి, తీరిందని అతడు చేసిన సూచనను గ్రహించి, అన్నేళ్ళ 
తరువాత శిష్యుడిని చూచిన సంతోషంతో ఉప్పాంగిపోయి అర్జునుడిని ఎలుగెత్తి కీర్తించాడు. తిక్కన కవితలో ఆణిముత్యాల 


వంటి పద్యాలు ఆవిర్భవించాయి. 


శా “సింగం బాంకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా 
తంగస్ఫూర్ణిత యూధదర్శన సముద్యత్రోధ మై వచ్చునో 
జం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపై వీడెవ 
చ్చెం గుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్‌.” 


ఉ. “ఈతని తోడి కయ్యమున కియ్యకొనం దగువార లస్మదీ 

యాతత సేనలో గలుగు టారయ సంశయ; మెల్లభంగి గో 

వ్రాతనివర్తనంబు సుకరంబ కిరీటి; కితండు రుద్రునిం 

ట్రీతుని( జేసె నా వినమె పెంపెసలారెడు బాహు సంపదన్‌?” (విరా. 4. 95,96) 

కోదండ పాండిత్యంలో గురువును మించిన శిష్యుడు తారసిల్లినప్పుడు అవ్యాజవాత్సల్య పూర్ణమైన మనస్సుతో చేసిన వీర 

ప్రశంస ఇది. ద్రోణుడు తనకు సాధ్యంగాని పాశుపతాన్ని పొందిన పార్టుడిని జగదేకవీరుడిగా గుర్తించి చేసిన గుణకీర్తన మిది. 
గుణాన్ని మెచ్చే గురువు ద్రోణాచార్యుడు. ద్రోణుడి ఈ గుణం కర్ణ దుర్యోధనులకు నచ్చదు. ఆయన చేసిన ప్రశంస పాండవ 
పక్షపాతంతో నోటికి వచ్చినట్టు పలికిన శత్రుప్రశంసగా, స్వపక్షనిందగా వారికి తోచింది. ద్రోణు డప్పుడు ప్రభుపక్షంవారిచేత 
అవమానించబడ్డాడు. అయినా, అతడి మనసు మారలేదు; మాట మారలేదు. ఆచార్యుడు గుర్తించిన అర్హత అర్జున పరాక్రమం. 


పీథ్రిక - 7 


అజ్ఞాతవాస కాలం పూర్తికాకుండానే బయలు మెరుస్తున్న అర్జునుడిని గుర్తించి, పాండవులను మరల అరణ్యాజ్ఞాతవాసాలకు 
పంపవచ్చుననే దురాలోచనలో మునిగి, వాస్తవాన్ని గుర్తించక పెనుముప్పు నెదుర్కొనబోయే దుర్యోధనుడికి, కౌరవసేనకూ 
సమయోచిత రక్షావ్యూహాన్ని సూచించి రణవిద్యాచార్యు డనిపించుకొన్నాడు ద్రోణుడు. 


ఉ. “ముందర రాజు6 బుచ్చి బలముల్‌ గలయంబడి గోవ్రజంబులన్‌ 
దందడి వెట్టకుండ6 బిజుందన్‌ నడపింపంగ6 బంచి గట్టిమై 
నందటు నింతకున్‌ వెనుకయై మొనలేర్చి చనంగ నెవ్ష సం 
క్రందనసూతి డగ్గజియె. గయ్యము సేయుట కప్పు డిమ్మగున్‌'. (విరా. 4.184) 


ఈ మాటలకు దుర్యోధనుడు దురహంకారంతో మండిపడి ద్రోణాచార్యులను తూలనాడాడు. “ఆచార్యులైన వారలు 
కార్యంబు దవ్వులం గనియెడువారు గాన కయ్యంబు తెజంగు వారల నడుగవలవదు; బుద్ధిమంతు లిండ్లకడ నుండి 
భోజనావసరంబుల, నాయుధ శ్రమ సమయంబుల, నీతి శాస్త గోష్టి కాలంబుల నుచితాలాపంబులు పలుకుదురు గాని 
పోట్లాడువారు గారు; వారిం గలనం గలసి నిలువనీక పిటిందిదెస నిలిపిన మనకు వారు విజయంబు గోరుచుండుట లెస్స - 
(విరా. ) అని అవహేళనం చేశాడు. ఈ మాటలకు ఆచార్యుడికంటె అశ్వత్థామకే ఆగ్రహం పొంగివచ్చింది. ఆచార్యుడు 
నిగ్రహించుకొన్నాడు. 

కర్ణ దుర్యోధనుల చిన్నచూపునకు పాలైన ద్రోణుడు పార్టుడి గురుప్రశంసలకు పాత్రుడయ్యాడు. ఉత్తర గోగ్రహణ యుద్దంలో 
కౌరవవీరులను ఉత్తరకుమారుడికి పరిచయం చేస్తూ పారుడు ద్రోణాచార్యుడిని అందరికంటె మిన్నగా (మూడు పద్యాలలో) 
ప్రశంసించాడు. భీష్మాదుల నెదుర్కొనటానికి ఎటువంటి నియమాలు లేవు. కాని, పారుడు ద్రోణుడిని తనంతటతాను ఎదుర్కొనరాదనే 
నియతి గురుశిష్యుల నడుమ కుదురుకొని ఉన్నది. అర్జును డా నియతిని ఎప్పుడూ తప్పలేదు. ఉత్తరకుమారుడితో చెప్పిన ఈ 
మాటలు గమనించదగినవి. 


క. “గురునకు. బ్రదక్షిణంబుగ | నరదము( బోనిత్త; మిమ్మహాపురుషు నెడం 
బరిభవము వలవ; దీతండు । కురుకుల నృపతనయ శిక్షకుడు సు మ్మనఘా!' 


క. “శస్త్ర ప్రకార నిపుణుం । డస్త విదుండు దూరపాతనాభీలు(డు వ 
ర్చ స్రాసిత రిపుండు ధను । శాస్త పరిజ్ఞాన ఘను. డసదృశు(డు శక్తిన్‌.” 


ఊఉ. “ఈతనితోడి కయ్యమున కియ్యకొనం దగ; దేను దుష్పథ 

ద్యూత జయోద్దతుం డగు సుయోధనునిం బరిమార్పి6 బోవుచో 

శాతశరోత్కరం బతండు చక్క(గ నేయునొ నన్ను నేయండో 

చూతము; దాన ము న్ననికి జొచ్చిన జొత్తము గాక పిమ్మటన్‌. (విరా. 5. 5-7) 

అస్రవిద్యాగురువును అవమానించరాదు; గురువుకు ఎదురు నడిచి అవినయాన్ని ప్రకటించరాదు; ప్రదక్షిణంగా పయనిస్తే 

ఆచార్యుడి అనుగ్రహం లభిస్తుంది. శిష్యు లెప్పుడూ అధికులు కాలేరు. కాబట్టి గురువుతో పోరు తగదు. దుర్యోధనుడిని 
చంపే లక్ష్యంతో సాగటం కర్తవ్యం. ఆచార్యుడు అర్జునుడిపై అస్తశస్తాలు ప్రయోగించిన తరువాతే ఆయనమీద బాణప్రయోగం; 
యుద్ధం ఆచార్యుడు మొదలు పెట్టితేనే అర్జునుడు ప్రారంభించేది. ఇది గురు శిష్య ప్రతిజ్ఞలకు భంగం కాని విధం. కష్టకాలంలో 
కూడా నియతిని పాటించిన పార్గుడి పరాక్రమశీలం ద్రోణాచార్యుల ఆశీస్సుల నందుకొన్నది. శిష్యవాత్సల్యం గురువులకు 


నైజం. 


పీఠిక = 3 


5. గురుశిష్య ధర్మవర్తనం : 
ఉత్తర గోగ్రహణ యుద్దంలో ద్రోణుడు ముందుగా అర్జునుడి పై ఇరవై బాణాలు సంధించాడు. వాటిని అర్జునుడు మధ్యలోనే 


త్రుంచివేశాడు. ఇరువురనడుమ ద్వంద్వయుద్ధం ఘోరంగా మొదలయింది. ముందు నీవా నేనా అన్నట్లు ప్రారంభమైనా కొంత సేపటికి 
ఇరువురూ సమానులే అన్నట్లు చూపరులకు తోచింది. 


శా, “శ్రావ్యంబై చెలంగన్‌ గభీరమధుర జ్యానాద ముద్దామవీ 
రవ్యాపార నిరూఢతం బ్రతిశరారంభంబు మర్దించుచున్‌ 
సవ్యప్రాఢథి దృఢాపసవ్యగతి నాశ్చర్యంబుగా నేయుచున్‌ 
దివ్యాస్తంబుల. బోరి రిద్దజును సాదృశ్యం బదృశ్యంబుగన్‌. (విరా. 5. 132) 
కొంతసేపటికి ద్రోాణాచార్యుడికి సాయంగా పెద్దసైన్యం వచ్చి అర్జునుడిని అడ్డగించింది. వారందరిని క్షణంలో చంపి 
రక్తసముద్రాన్ని రణరంగంలో కల్పించాడు అర్జునుడు. ఆతడి నేర్పరితనం ఆచార్యుడికే ఆశ్చర్యం కలిగించింది. 


క. “అర్జునుని నాహవంబున । నిర్జింపంగ నగునె ఫాలనేత్రున కైనం; 
బర్జన్యసుతుండు శరవ । ర్లోర్లితమూర్తి యగు టరయ నుచితము కాదే!” (విరా. 5.134) 


అని ప్రశంసించాడు. ఆకాశంలో నిలబడి వారిరువురి యుద్దాన్ని చూస్తున్న దేవగణాలు అర్జునుడి ముందు నిలబడి 
అంతసేపు యుద్ధం చేయటమే ద్రోణుడి దొడ్డతనం - అని భావించేటంతవరకు వచ్చింది. అంతలో అర్జునుడు ద్రోణుడి 
రథాన్నీ, గుర్రాలనూ, సూతుడినీ, చివరకు ఆయన దేహాన్నీ బాణాలతో నింపి ఆచార్యుడిని అస్రాబ్దిలో ముంచివేశాడు. అతడిని 
రక్షించటానికి అశ్వత్థామ యుద్దంలోకి దూకవలసి వచ్చింది. ఈ సన్నివేశం ద్రోణపర్వంలోని చివరి ఘట్టానికి తొలి సూచికగా 
భాసించింది. విశేషమేమంటే - అర్జునుడు యుద్ధంలో ఎంతటి వీరాన్ని ప్రదర్శించినా గురువుకు క్రోధం రాదు. సరికదా 
ఆనందప్రదం. అర్జునుడిది - గురుభక్తి వలన కలిగిన శక్తి. అతడు గురువును మించిన శిష్యుడన్న సత్యం ద్రోణుడు స్వానుభవం 
వలన తెలిసికొన్నాడు. అతడి చిరకాలవాంఛ ఫలించినట్లయింది. 


శ్రీకృష్ణుడు రాయబారం సలిపిన నిండుసభలో భీష్మద్రోణులు దుర్యోధనుడికి హితవు చెప్పారు. చివరగా వారు చేసిన 
హెచ్చరిక మహాభారత యుద్ధఫలితాన్ని ధ్వనింపజేసేది. 


క “ఈ కృష్ణుని సారథ్యము । నా కృష్ణుని గాండివంబునై తోక ము 
న్నీ కొలంది. జక్కంుడి వీ | కురువంశంబు గావు మిభపురనాథా!' (ఉద్యో. 3. 351) 


ఎన్ని హితవులు చెప్పినా పెడచెవిని బెట్టిన దుర్యోధనుడికి జంటకవులవలె భీష్మద్రోణులు చేసిన బోధ ఇది. 


శా “మాకుం జూడంగంబోలు కార్య మిది; ధర్మ ప్రీతి నీ వేంగి సు 
శ్లోకుండైన యుధిష్టిరుం గని జనస్తుత్యంబుగా శాంతిమై 
నీ కౌరవ్యుల నెల్లం గాచికొనవే! యే పొప్ప దెందుం; దుదిన్‌ 
శోకం బొందక వేగమై. గదలి కృష్ణుం గూడ. బోవే నృపా! (ఉద్యో. 4.24) 


ఈ మాటలు విని దుర్యోధనుడు మొగం రాజుతూ ఉండగా మాటాడక ఊరకుండిపోయాడు. అది గురుహిత తిరస్కార 
సూచకమైన అభినయం. దుర్యోధనుడి దుర్వివేకానికి భీష్మద్రోణులు మండిపడ్డారు. దిగ్గన లేచి 


పీర్రిక్ర- 9 


క. “కురునృప! విను; సంసారము । దరి ద్రొక్కినవార; మింక దలశెదమే సం 
గరమునకు నేము నీకై | పొరలితి; మెల్లెన నగును బోయెద మనుచున్‌' (ఉద్యో. 4.26) 
సభను వదలి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు కొరకరాని కొయ్య. యుద్ధం తప్పదు. అందులో మరణం తప్పదు. దీనిని 
తెలియజెప్పినా తెలిసికొనలేని తెలిసి తెలియని మూర్చుడు దుర్యోధనుడు. అతడు చావబోతూ వంశాన్నంతా బలిపెట్టుతున్న 
దుర్మయుడు. ఆతడి మీది కోపం. అతడి అవివేకం మీది కోపం. 'ఎల్లెన అగును, పోయెదము' - అనే మాటలు నైరాశ్యసూచకాలే 


కాదు, విషాదాంత సూచకాలు కూడా! ఏదైతే అది అవుతుంది. మేం పోతున్నాం - అని ఒక అర్థం. ఏదో మార్గంతో కానున్నది 
కాకమానదు. మేము పోవటం (చనిపోవటం) నిజం - అని ఒక అర్థం. ఇవి గూఢమైన రౌద్రరస బీజాక్షరాలు. 


6. ద్రోణాచార్యుడి యుద్ధవీరమూర్తి: 


పితామహుడు ద్రోణాచార్యుడి యుద్ధవీరమూర్తిని సుస్పష్టరేఖలతో చిత్రించాడు. 


ల్‌ 


“ అతిరథోత్తము(డు ద్రోణాచార్యు( డందలి | యిందలి విలుకాండ్ర కెల్లం గురుండు, 
హితుండు నీ, కెంతయు నేర్చిన మొన లితం | డడరిన6 జమరిన యట్ల మందు; 
వృద్ధని యితని భావింప రా6 దనిలోన | నంగవిస్ఫురణంబు భంగి సూడ; 
నర్జునుపై6 గూర్మి నతని నో నేయండు; | సచరాచరం బైన జగము లెల్ల 


తే. నొక్క మొగమై కడంగిన6 జిక్కువజుచు । దివ్య బాణ జాలంబుల దీటుకొలిపి; 
ప్రాణములు డాంపం డీతని పాటి దొరల6। గాన మే రాజ్యములయందు. గౌరవేంద్ర!(ఉద్యో. 4.230) 


భీష్ముద్రోణ పర్వాలలో ద్రోణుడి యుద్ధవీర వ్యక్తిత్వం శతపత్రంవలె వికసించటం గమనించగలం. ధర్మరాజు యుద్ధారంభంలో 
భీష్ముడి తరువాత ద్రోణుడిని దర్శించి అతడి అనుజ్ఞను కోరాడు. అందులో మూడంశా లున్నాయి. 


1 యుద్ధం చేయటానికి ద్రోణుడు ధర్మరాజును అనుమతించుమని కోరటం. 
2. యుద్ధంలో ధర్మరాజుకు జయం కలగాలని ఆశాసించుమని ద్రోణుడిని కోరటం. 


నో యుద్దంలో నిజవధోపాయం చెప్పుమని ద్రోణుడిని ధర్మరాజు కోరటం. 


యుద్దానికి సిద్ధమై కురుక్షేత్రంలో ఉభయపక్షసేనలు మోహరించి ఎదురెదురుగా నిలువబడిన తరువాత అనుమతికోరటం 
ఎందుకు? అనే ప్రశ్న సామాన్యంగా కలుగుతుంది. ధర్మరాజు భీష్మ ద్రోణ, కృప, శల్యులను మాత్రమే అనుమతిని అడిగాడు. 
దీని కేదో నీతి సూత్రమో, ధర్మసూత్రమో, యుద్దమంత్రమో, ఉపాయ విశేషమో కారణమై ఉండాలి. అందులోనూ నలుగురిని 
క్రమంగా అడగటంలో వేరు వేరు ప్రయోజనాలు కూడా ఉండి ఉండాలి. వాటిలో ద్రోణుడికి సంబంధించిన అంశాలు ఇక్కడ 


ప్రస్తుతాలు. 


శస్తాస్త విద్యాబోధకు పారితోషికంగా ద్రోణుడు కోరిన కోరికలలో ఒకటి పారుడు అతడిపై యుద్దానికి తనంతటతాను 
పూనుకొనరాదు. ద్రోణుడు అనుమతిస్తే దోషంలేదు. ఈ కట్టడి అర్జునుడితో చేసికొన్నదయినా, పాండవుల కందరికీ అది వర్తిస్తుందని 
ధర్మజుడు భావించి వారి భావసమైక్యమును ప్రకటింపదలచి ఉండవచ్చును. అందువలన అందరికీ ఆయన అనుజ్ఞ 
లభించటంవలన యుద్దాన్ని నిరాఘాటంగా సాగించవచ్చునని ధర్మజుడి వ్యూహమై ఉంటుంది. 


పీఠిక - 10 


యుద్ధంలో ధర్మరాజుకు జయం కలిగేటట్లు ఆశాసించాలని రెండవ ప్రార్థన. కౌరవపక్ష ప్రధానులలో ఒకడైన ద్రోణుడు 
ప్రతిపక్షనాయకుడి విజయాన్ని ఆకాంక్షించటం ధర్మవిరుద్ధం; నైతిక ప్రవర్తనకు విరుద్ధం. అందుకే ఆయన ప్రత్యక్షాశీర్వాదం 
ఇవ్వటానికి బదులు పరోక్షాశీస్సునే అందించాడు. “ధర్మజా! నీకు కృష్ణుడు మంత్రి అయి ఉండగా జయం కలిగేటట్లు మరొకరిని 
ఆశీర్వదించుమని కోరనవసర మేముంది? ధర్మం ఏ పక్షంలో ఉంటుందో కృష్ణు డా వైపున ఉంటాడు. జయం ఆ పక్షానికితథ్యం' 
అన్నాడు. ద్రోణుడు పాండవులదే ధర్మవిజయమని అంతరాత్మ సాక్షిగా చెప్పాడు. అయినా, కౌరవులపక్షాన పోరాడుతున్నాడు. 
అతడు విల్లు పట్టి నిలిచి ఉండగా శత్రువులకు విజయం అసాధ్యం. కాబట్టి పాండవ విజయానికి అవకాశం కలిగించేది ఆచార్యుడి 
అస్తమయమే. ఆయన మరణ రహస్యం ఆయనకే తెలుసు. అందువలన తద్‌ వధోపాయాన్ని ధర్మరాజు ఆయననే అడిగాడు. 
ఆచార్యుడు కపటంలేని కరుణామయుడు. పాండవులయందు వాత్సల్యం కలవాడు. అర్జునుడి విజయాన్ని కోరేవాడు. 
బంధుమిత్రులకంటె గురువులు శిష్యుల కోర్కెలు తీర్చటంలో అత్యంత ఉదారహృదయులుగా ఉండటం లోక సహజం. పాండవ 
విజయం స్వీయవధ రహస్యం మీదనే ఆధారపడి ఉండటంచేత వెంటనే మెత్తబడి గట్టిగా, సూటిగా, స్పష్టంగా చెప్పాడు. నా 
చేతిలో ఆయుధం ఉండగా నన్ను చంపటానికి ఎవ్వరికీ శక్యం కాదు. నేను ప్రాయోపవేశంలో ప్రవేశించి అస్త్రశస్రాలను సన్న్యసించి 
ఉన్నప్పుడు మాత్రమే నన్ను చంపగల శక్తికలవాడికి ఆ అవకాశం లభిస్తుంది. బాగా నమ్మదగినవాడు అత్యంత దుస్సహమైన 
కీడుమాటను చెప్పినప్పుడు మాత్రమే నేను ప్రాయోపవేశానికి దిగుతాను. నేను ప్రాయోపవేశంలో ఉన్నప్పుడే నన్ను చంపే క్రూరకర్మ 
సాధ్యమౌతుంది!” 


ద్రోణుడిచ్చిన మూడు వరాల వలన కలిగిన ఫలితాంశాలను విశ్లేషించుకొంటే కొన్ని విశేషాలు స్పష్టమౌతాయి. 1. పాండవులు 
ద్రోణుడిమీద యుద్ధం సాగించి ప్రయత్నిస్తే విజయం తప్పక లభిస్తుంది. 2. కౌరవ పక్షాన ద్రోణుడు యుద్దం చేస్తున్నా పాండవులకు 
విజయం కలగాలన్న ఆయన ఆశీస్సుకు విరుద్దంగా యుద్ధ విజృంభణం సాగరాదు. ఎంతటి అసాధ్యమైన వ్యూహమైనా అది 
భగ్నం అయ్యేద్వారాలను ద్రోణుడు తెరువవలసి ఉంటుంది. 3. ద్రోణుడిని చంపటానికే వరపుత్రుడుగా పుట్టిన ధృష్టద్యుమ్నుడు 
పాండవపక్షంలో ఉన్నాడు. అయినా, ద్రోణుడు ప్రాయోపవేశంలో ప్రవేశిస్తే తప్ప అతడు చంపలేడు. నమ్మదగిన వ్యక్తి వినగూడని 
కీడు మాట పలికితే కాని ద్రోణుడు అస్రసన్న్యాసం చేయడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ కీడుమాట ఏమిటి? ఇవి కాలం చెప్పవలసిన 
రహస్యాలు. కథలో ఉత్కంఠను పెంచే ఉచ్చుముడులు. పాండవ విజయానికి భద్రమార్గాలైన ఈ మూడు అంశాలూ కౌరవుల 
ఓటమికి సంకేతాలు. ఇవి ద్రోణుడి ప్రభుభక్తికి వ్యతిరేక చిహ్నాలు. ద్రోణుడి తనుత్యాగానికి తరణోపాయాలు. వంశనాశనం 
జరుగుతుందని పెద్దలు హెచ్చరించినా వినిపించుకొనక యుద్దానికి సిద్ధమైన దుర్యోధనుడు స్వీయ (వంశ)నాశనానికే 
పురోగమిస్తున్నాడు. అతడు అర్ధపురుషార్థ సాధనలో ఉద్దతుడివలె వ్యవహరిస్తున్నాడు. అతడు చనిపోవాలంటే అతడి పక్షాన ఉన్న 
మేటి వీరులందరూ చనిపోవాలి. అందులో ద్రోణుడు కూడా ఒకడు. ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కాబట్టి ఈ 
వాగ్దానాలు దుర్యోధనుడి దుర్నీతిని త్రుంచే ఉపాయాలు. ద్రోణుడిపట్ల అతడు ప్రకటించే అవినయాన్నీ, అపనమ్మకాన్నీ, అవజ్ఞతనూ 
సహనంతో సహించి అతడిపై అంతరాంతరాలలో రగిలే క్రోధాగ్నిని ప్రచ్చన్నంగా అతడి పతనానికై ప్రయోగించే రహస్య రౌద్ర ప్రవృత్తి 
ద్రోణుడి ప్రవర్తనకు ప్రధాన కారణమయింది. గూఢరౌద్రం కురుక్షేత్రంలో క్రమంగా కోరలు విచ్చుకొన్నది. మచ్చుకు భీష్మపర్వంలోని 
కొన్ని సన్నివేశాలు. 

1. కౌరవ సైన్య మహాధ్యక్షుడు భీష్ముడూ, ఆతడికి నీడవలె ద్రోణుడూ రణరంగంలో వీరవిహారం సాగించారు. నాలుగు 
రోజుల యుద్ధం సాగింది. ఇద్దరూ అర్జునుడి తీవ్ర ప్రతాపాన్ని అడ్డుకొనలేకపోయారు. దానికి కారణం వారి పార్ధపక్షపాతమే అని 
దుర్యోధనుడి అనుమానం. పార్టుడి అనన్యపరాక్రమమే కారణమని భీష్మద్రోణుల భావం. ఈ రెండింటికి వెనుక భీష్మద్రోణులకు 
అర్జునుడిపై ఉన్న అపారడ్రేమ వాత్సల్యాలు ప్రత్యక్షకారణాలుగానూ, దుర్యోధన కర్ణాదులపై వారికున్న క్రోధభావం పరోక్ష 
కారణంగానూ ఉన్నాయన్నది కాదనరాని వాస్తవం. 


పీఠిక - 11 


లై భీష్ముడి అయిదవనాటి యుద్ధారంభంలో కౌరవుల మకరవ్యూహాన్ని ఛేదించి భీముడు చొరబడి భీష్ముడితో తలపడి 
ఆయనను బాణవర్షంతో క్రమ్మివేశాడు. భీష్ముడు భీముడి గర్వాన్ని అణచి, సైన్యాన్ని మంటలలో కాల్చి వేధించాడు. అంతలో 
అర్జునుడు రంగప్రవేశం చేసి భీష్ముడి విజృంభణాన్ని వెనుకంజ వేయించి దుర్యోధనాది వీరులను కలత పెట్టాడు. సేనలను చంపి 
కుప్పలు పోశాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడితో ఇట్లా అన్నాడు. 


తే. “పట్టి పాలార్చెదరు మీరు పాండు సుతుల । నీవు భీష్ముండు నలిగిన దేవతలకు 
నైన మార్కొనవచ్చునే? సేన నరు.ండు । నొంప.గా నిటు లొప్పరికింప( దగునె?” 


ఈ మాట ద్రోణుడి మనస్సును కలత పెట్టింది. కోపం మోసులెత్తింది. 


తే. “ఎన్నండును మున్ను వారలయేపు నోప | గాన మెట్లు సముద్రంబులోన బుజ్జి 
వైవం గొన్నంత గొనుంగాక వారి గెల్వ | మాకు శక్యంబె? చవిగాని మాట లేల?'(భీష్మ. 2. 280,282) 


దుర్యోధనుడి అధిక్షేపం ఆచార్యుడి హృదయంలో అణచబడిన ఆగ్రహాన్ని కుళ్ళగించింది. ఈ వాక్యంతో “పాండవులను 
గెల్వలేము!' అన్నది అసమర్గోక్తి కాదు. దుర్యోధనుడిపై ప్రయోగించిన ఆగ్రహోక్తి, పార్టుడి పరాక్రమం తెలియక ఆచార్యుడిని 
ఆడిపోసుకొనటంలోని అవివేకం, గూఢ క్రోధభావాన్ని పైకి రేపింది. అత్తమీది కోపం దుత్తమీద చూపిన సామెతగా ద్రోణుడు 
పాండవ సైన్యాన్ని నురుమాడసాగాడు. దుర్యోధను డతనిని మరింత పురికొల్పాడు. అతడిని సంతోషపెట్టటానికి భీముడిపై ద్రోణుడు 
విరుచుకపడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. భీష్ముడు ప్రతాపమూర్తిని ప్రదర్శించాడు. భీష్మపర్వంలో భీష్ముడి ప్రతాపాగ్ని. ద్రోణ 
సహాయంతో తీవ్రతరం అయ్యేది. 


3. ద్రోణుడి దృష్టి ప్రధానంగా ధృష్టద్యుమ్నుడి మీదే ఉండేది. ఆరవనాటి యుద్ధంలో ఆతడితోడ యుద్ధంచేసే మంచి 
అవకాశం దొరికింది. ధృష్టద్యుమ్నుడి ప్రధాన లక్ష్యం ద్రోణవధ. దానికి దొరికిన అవకాశాన్ని అతడు వదలుకొనేవాడు కాడు. 
తీవ్రయత్నం చేసేవాడు. అతడికి భీమార్జునులు సహాయపడుతూ ఉండేవారు. ద్రోణుడి ధాటికి ధృష్టద్యుమ్ను డాగేవాడు కాడు. 
ద్రోణవధకై అతడు జన్మించినా ద్రోణుడు అస్తశగ్ర సన్యాసం చేస్తేగాని ఆ అవకాశం దొరకదన్న వాస్తవం తెలిసిన పాండవులు 
తగిన జాగ్రత్తలో ఎప్పుడూ ఉండేవారు. అందువలననే ద్రోణుడు ఘటోత్కచాదులతోనూ, చివరకు అర్జునుడితోనూ తలపడి 
పోరు ఘోరంగా చేయవలసి వచ్చింది. భీష్ముడి దశమ దివస యుద్ధంలో ధర్మజ భీమార్జునులు అరిభయంకరంగా విజృంభించి, 
భీష్ముడికి రక్షగా ఉన్న బలాన్ని మట్టుబెట్టి, పితామహుడితో హుటాహుటిగా ఎదుర్కొన్నారు. ఆయనకు పోరు భారమయ్యేటట్లు 
చేశారు. ఆ సమయంలో ద్రోణుడు క్రుద్భుడై అశ్వత్థామను భీష్ముడికి సహాయంగా పంపాడు. కృతజ్ఞత ఆయన ఆచార్యత్వానికి 
అమరిన అనర్హ శిరోరత్నం. 

7. ద్రోణుడి వరం: వాజ్మయ పద్మవ్యూహం: 

భీష్ముడు లేని కౌరవసేనలో ద్రోణుడి బాధ్యత పెరిగింది. భీష్ముడి తరువాత సర్వ సైన్యాధ్యక్ష పదవికి అన్నివిధాలా అర్హుడు 
ఆయనే. ఆ సత్యాన్ని కర్ణుడు బోధిస్తేగాని దుర్యోధనుడు గ్రహించలేకపోయాడు. దుర్యోధనుడి కర్ణాభిమానం ద్రోణుడికి 
అవమానంగామారటం పూర్వకథ చెప్పిన సత్యం. దానిని రహస్యంగా కడుపులో దాచుకొన్న ద్రోణుడు దుర్యోధనుడి ప్రార్థన 
మన్నించి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించాడు. కర్ణుడిని కాదని తన నాపదవిలో నియోగించినందుకు ద్రోణుడు సంతోషించి 
దుర్యోధనుడిని ఒక వరం కోరుకొమ్మని అనుగ్రహించాడు. అసలు ద్రోణపర్వకథ ఇక్కడి నుండి మొదలవుతుంది. 


భీష్ముడు వరమిస్తా ననలేదు. దోణుడు వరమివ్వటానికి ముందుకు వచ్చాడు. దుర్యోధనుడు ఆ మాటను నమ్మలేక 
నమ్మి ఆ అవకాశాన్ని రాజనీతితో సఫలం చేసికొనవలెనని ప్రయత్నించాడు. కర్ణదుశ్ళాసనాదులతో రహస్యమంతనాలు చేసి ఒక 
నిర్ణయానికి వచ్చాడు. “యుద్ధంలో ధర్మరాజును ప్రాణాలతో పట్టి దుర్యోధనుడి వద్దకు తీసికొని రావాలి” అని గురువును కోరాడు. 


పీఠిక - 12 


ఈ కోరిక వినగానే అనేకవిధాల ఆలోచనలు అందరికీ కలగటం సహజం. ఘోషయాత్రా యుద్దంలో చిత్రసేనుడు 
దుర్యోధనాదులను బంధించి ఇంద్రుడి వద్దకు తీసికొనిపోతున్నప్పుడు ధర్మరాజు దుర్యోధనుడిని శత్రువులనుండి విడిపించి సజీవంగా 
తన వద్దకు తెమ్మని భీమార్జునులను కోరాడు. దానికి ప్రతీకారంగా దుర్యోధనుడు కోరుతున్నాడా? అని భావించటానికి వీలున్నది. 
లేదా - ధర్మరాజు ద్రోణుడికి నమస్కరించి యుద్దంలో విజయం కలిగేటట్లు ఆశీర్వదించుమని కోరాడు కదా! అతడినే బందీగా 
పట్టి దుర్యోధనుడికి అప్పజెప్పితే ద్రోణుడికి స్వప్రతిజ్ఞాభంగం ఏర్పడుతుంది. ద్రోణుడి వ్రేలితో అతడి కన్నునే పొడిచినట్లాతుంది 
అని దుర్యోధనుడు ఆ పన్నాగం పన్నాడని భావించటానికి వీలున్నది. 


ద్రోణాచార్యు డింతటి దురాలోచన చేయలేదు. కాని, తాను ధర్మరాజు కిచ్చిన ఆశీస్సులను మరచిపోలేదు. ధర్మరాజుకు 
విజయం కలిగితే ఫలంగా రాజ్యం వస్తుంది. ఆ ఫలాన్ని అందిస్తే ద్రోణుడికి ఆ వరాన్ని తీర్చటంలో అభ్యంతరం ఉండబోదు. 
దానిని నిశ్చయించుకొనటానికే ఇట్లా అన్నాడు - 


చ. “అకట! యజాతశత్రు. డను నప్పలు కిప్పుడు నికృమయ్యె వా 
నికి; గురునాథ! యిట్టు లతనిం దెగం జూచుట గోర కాజింబ 
ట్టి కొనుట గోరి; తివ్విధము డెప్పర మెంతయు నిత్తెజంగు గో 
ర్కికి. గత మేమి? పాండవుల గెల్చి ధరన్‌ సగ మీ6 దలంచితే?” (దోణ. 1. 109) 


“అని అడిగి “ధర్మరాజును పట్టి తేస్తే ఏం చేస్తావోనీ నిశ్చయాన్ని చెప్పు' మని దుర్యోధనుడిని సూటిగా అడిగాడు. అందుకు 
దుర్యోధనుడు సంతోషించి తన మనసులోని మాటను బయటపెట్టాడు. “ఆ ధర్మరాజును యుద్దంలో చంపితే అర్జునుడు 
ఆగ్రహోదగ్రుడై కురుబలాన్ని సర్వనాశనం చేస్తాడు. మనం ప్రయత్నించి పాండవుల నందరినీ చంపినప్పటికీ గోవిందుడు తన 
చక్రాయుధంతో మనలనందరినీ చెండాడి కుంతీదేవికైనా పట్టం కట్టుతాడు. కాబట్టి ధర్మరాజును చంపకుండా పట్టి తెచ్చి, 
జూదమాడేటట్లు చేసి, అతడితోపాటు భీమాదులనందరినీ అరణ్యవాసానికి పంపితే, శత్రుపీడ వదలి కలకాలం ఈ విశాల రాజ్య 
సంపదను అనుభవిస్తాను” అని అన్నాడు. 


దుర్యోధనుడి కోరిక వెనుక నున్న కుటిలనీతిని ద్రోణుడు పసికట్టాడు. వరమిచ్చే గురువుకే ఆ కోరిక వెగటువేసింది. 
దుర్యోధనుడి అంచనా ప్రకారం భీష్మద్రోణులకు అర్జునుడు యుద్ధంలో అసాధ్యుడు. కరు డొక్కడే అతడిని చంపగలవాడు. 
ద్రోణుడు సేనా నాయకుడైనప్పుడు అర్జునుడిని చంపటం కుదరదు. కర్ణాదులు రణరంగంలో అతడిచేత చంపబడకుండా రక్షించుకొనే 
భారం కూడా ఏర్పడుతుంది. అందువలన యుద్ధంకంటె తేలికైన కపటోపాయం ద్యూతం. దానిని మరల ప్రయోగించదలచి 
యుధిష్టిరుడిని ప్రాణాలతో పట్టి తెమ్మన్నాడు. దుర్యోధన పక్షాన ఈ వ్యూహం పటిష్టమైనదే. ద్రోణుడు తలచుకొంటే ధర్మరాజును 
బంధించటం పెద్ద పనికాదు. దానితో పాండవ పరాజయం, కౌరవ విజయం ఒక్కసారిగా సిద్ధించే అవకాశం ఉంటుంది. కాని, 
ఇది ద్రోణుడికి ఇష్టమైనది కాదు. ధర్మబద్ధమూ కాదు. ఎట్టాగంటే జ యుద్ధంలో ధర్మజుడికి విజయం కలిగే ప్రయోజనం కూకటివేళ్ళతో 
దీనివలన వీగిపోతుంది. పార్థపరాక్రమ ప్రదర్శనం వ్యర్థమైపోతుంది. పార్టుడిని కాదని ధర్మజుడిని పట్టటం అసాధ్యం. అర్జునుడు 
ప్రాణాలతో ఉండగా ధర్మరాజును ఎవరికీ చిక్కనివ్వడు. అందువలన పాండవాగ్రజుడిని పట్టటం అసంభవం - అని ద్రోణుడు 
భావించాడు. వరమిచ్చిన తరువాత కాదనటానికి వీలులేదు. చిక్కుసమస్య తెచ్చిపెట్టినందుకు కపట దుర్యోధనుడిపై గుండెలో 
క్రోధం కుంపటివలె మండుతున్నది. దానిని కప్పిపుచ్చుకొని వరంకాని వరంగా మార్చి ఇట్లా పలికాడు ద్రోణుడు. 


చ. “నరు డెడ సొచ్చెనేని విను! నా కది దుష్కర మే నొకండనే 
సురగణ మైన వ్రేలింగొని చూపంగ6 జాలరు; వాండు లేనిచో 
దిరమయి పోర నిల్చిన యుధిష్టిరు ద్రౌపది పుట్టి నింటి వే 
వురు వెజింగంది చూడ నలవుం జలముం జెడ. బట్టి తెచ్చెదన్‌'. (ద్రోణ. 1.113) 


పీఠిక - 13 


అర్జునుడు యుద్ధంలో అడ్డగిస్తే ధర్మరాజును పట్టటం నాకు దుష్కరం. నా కొక్కడికే కాదు. దేవతలందరూ కలిసి వచ్చినా 
అతడిని వేలెత్తి చూపలేరు. ఆ అర్జునుడు లేకపోతే యుద్ధంలో యుధిష్టరుడు ఎంత స్థిరంగా నిలిచినా పాంచాలురు వేయిమంది 
కన్నులప్పగించి చూస్తూ ఉండగా అతడి చలం, బలం నశించగా బంధించి తెస్తాను అని అన్నాడు. ఈ పద్యం ద్రోణపర్వ 
కార్యనీతికి కీలకం వంటిది. ఈ పర్వకథా గతికి మార్గదర్శకం వంటిది. “ధర్మజుడిని పట్టి తెస్తా ననటంి ఇందులో ప్రతిజ్ఞ. దీనినే 
గ్రహించి నిజమని నమ్మి స్కంధావారంలో చాటబంచిన దుర్యోధనాదులు అవివేకు (బాలిశు)లని సంజయుడు వ్యాఖ్యానించటం 
గమనార్హం. ద్రోణుడి యుద్ధంలో కీలకం ధర్మరాజును పట్టుకొనటం. ఇది మూడు రకాల నియమాలతో ముడిపడి ఉన్నది. 
1.అర్జునుడు ధర్మరాజుకు అడ్డుపడరాదు; 2. అతడు అడ్డుపడకుండా కౌరవవీరులు క్రమ్ముకొని నొప్పించాలి లేదా దూరం చేయాలి; 
3. అర్జునుడిని ఏదైనా మిషతో ధర్మరాజున్న చోటినుండి చాలా దూరం తీసికొని పోయి అన్నగారికి ఆపత్‌సమయంలో కూడా 
అందుబాటులోకి రాని విధంగా వ్యూహం పన్నాలి; 4. లేదా అర్జునుడిని లేకుండా చేయాలి (చంపివేయాలి). అది ద్రోణుడికి 
సాధ్యపడేది కాదు. కాబట్టి ఆ భారం మరెవరైనా స్వీకరించాలి. ఈ పరిస్థితు లనుకూలిస్తే ద్రోణుడు తా నిచ్చిన వరాన్ని నిలుపుకొంటాడు. 
లేదా, ఆ వైఫల్యం ఆయనది కాదు దుర్యోధనాదులదే. ఈ లోతైన సూక్ష్మాంశాలను గ్రహించని బాలిశుడు దుర్యోధనుడు. ఆతడికంటె 
ఘనులు అధికులు ఆయన ఆతడి మిత్రులూ, సోదరులూ. 


రహస్య మేమంటే - అర్జునుడు ధర్మజు రక్షణలో ఏమరుపాటు ప్రదర్శించడు. కౌరవులు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని 
చిత్తుచేసే ఎత్తులు తిరిగి వేయగలడు. ఒకవేళ అర్జునుడు దూరంగా ఉన్నా ధర్మజుడు ఒంటరిగా దొరకటం కూడా అంత సులభమైన 
పనికాదు. దొరికినా, ఆతడిని బంధించటం ద్రోణుడు ఆతడి కిచ్చిన మాటకు విరుద్ధం. కాబట్టి అతడిని బంధించటం ద్రోణుడి 
అభిమతం కాదు. అట్లని ధర్మజుడిని బాధించక వదలిపెట్టటానికి వీలులేదు. ద్రోణాచార్యుడి చేతిలో ఓడిపోయే పరిస్థితి రణరంగంలో 
ఏర్పడితే ధర్మజుడు వశుడౌతాడా? లేక ఉపాయాంతరంచేత రక్షించుకొంటాడా? ఈ విషయంలో కృష్ణార్ణునులు ఆతడికి తగిన 
సలహాలిస్తారు. అందువలననే రథం విరిగితే వెంటనే మరొక రథం ఎక్కే ఏర్పాట్లు చేయవచ్చును. పరిస్థితులు ప్రతికూలమైతే 
చేతులు పై కెత్తి ఆత్మరక్షణ చేసికొనవచ్చును. అట్టి పరిస్థితులతో ధర్మజుడిపై బాణాలు వేయటం యుద్దనీతి కాదు. ఇవన్నీ కలిపి 
ఆలోచిస్తే ధర్మజుడు పట్టువడకుండ ఉండటమే ద్రోణుడి అభిమతంగా తోస్తున్నది. దానిని గూఢంగా వాక్యార్థంలో దాచటం 
ద్రోణుడి ప్రజ్ఞ. ఆ రహస్యం తెలియక దుర్యోధనుడు ద్రోణుడిని నిందించే సందర్భాలు రావచ్చును. అవి ఆతడికి క్రోధకారకాలై 
తారసిల్లవచ్చును. దుర్యోధనుడి దుర్భాషలే ద్రోణుడి రౌద్రాగ్నికి సమిధలుగా సన్నద్ధమయ్యే భావి యుద్ధ యజ్ఞానికి ఈ ద్రోణ 
ప్రతిజ్ఞ వాజ్మయ వేదిక! దుర్యోధనుడు దూరాలోచనం లేకుండా దురాలోచనతో ప్రవేశించిన వాజ్మయ పద్మవ్యూహం. 


8. ద్రోణుడు తన వ్యూహంలో తానే చిక్కుకొన్నాడు: 


మహాభారతంలోని యుద్ధపంచకంలో ద్రోణపర్వంలో జరిగినంత రౌద్రకర్మ మరొకపర్వంలో జరుగలేదు. రౌద్రరస ప్రధానమైన 
ఈ పర్వంలో ధీరోదాత్త ప్రవృత్తులకంటె ధీరోద్దత ప్రవృత్తుల ప్రాచుర్యం, ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. పాండవులు ధీరోదాత్తులు; 
కౌరవులు ధీరోద్దతులు. కౌరవ సైన్యాధ్యక్షులు ధీరోద్దతుడైన దుర్యోధనుడి అభిమతానికి అనుగుణంగా యుద్దవ్యూహలు సాగించారు. 
వారు సహజంగా ఉదాత్తులైనా అర్థసాధకుడైన దుర్యోధనుడి స్వార్ధసాధన కొరకే యుద్ధయత్నం సాగించారు. అర్థసాధనలో ధర్మసాధనను 
కూడా సాధించాలని యత్నించారు. కాని, కృతకృత్యులు కాలేకపోవటంతో తమంతట తాము ఉపాయాంతరాన్ని శత్రువులకు 
సూచించి రణరంగంలో వీరోచితంగా ఒరిగిపోయారు. ధర్మపురుషార్థం అర్థపురుషార్గానికి అంగంగా మారితే పరిణామం మరణమన్న 
వాస్తవాన్ని తమ జీవిత సందేశంగా ప్రజలకు అందించారు. దుర్యోధనుడికి కూడ చెప్పి చూచారు. ధర్మహాని ఆత్మహానికి దారితీస్తుందన్న 
సత్యాన్ని దుర్యోధనుడు మదాంధుడై గ్రహించలేకపోయాడు. అందువలన ధీరోద్దతుడివలె యుద్ధంలో కూడా “దర్పమాత్సర్య 
భూయిష్టో మాయా శృద్మపరాయణః | ధీరోద్దత స్వహంకారీ చల శ్చండో వికత్టనః” (దర్ప మాత్సర్యభూయిష్టుడూ, మాయావి, 
మోసగాడు, అహంకారి, చపలుడు, ప్రచండుడు, ఆత్మశ్లాఘానిరతుడు, శూరుడు, మత్సరి, అవలిప్తుడు, సులభకోపి) అనే లక్షణాల 


పీఠిక - 14 


నన్నింటినీ అర్థసాధనలో ప్రదర్శించాడు. అతడి ప్రయోజనాన్ని సాధించే సర్వసేనాపతులు అర్ధపురుషార్ధం కొరకే పోరు సాగించాలి. 
అదే ద్రోణపర్వంలో ద్రోణుడికి కలిగిన దురవస్థ. 


మహాభారతంలో ప్రతినాయకుడు దుర్యోధనుడు. అతడిది ఉద్ధతమార్గం. దానిని తమశక్తియుక్తుల పోషించినవారు 
కౌరవవీరులు. ఈ పర్వంలో దుర్యోధనుడు ద్రోణుడికి చూపిన లక్ష్యం ధర్మరాజును ప్రాణాలతో పట్టితేవటం. పట్టితెస్తానన్న ద్రోణుడు 
వీరుడైన యోధుడే కావచ్చును. అది అతడి ఆత్మధర్మానికి విరుద్ధమైనది. అయినా దుర్యోధనుడిని సంతోషపెట్టేందుకు ధర్మరాజును 
పట్టి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే అర్జునుడి దాడినుండి ద్రోణుడిని తప్పించగలిగే పరిస్థితులు దుర్యోధనుడు కల్పించాలని 
అతడు భావించాడు. అర్జునుడిని కూడ ఓడించే బాధ్యత ద్రోణుడే స్వీకరించాలని దుర్యోధనుడు తలంచాడు. ఈ విషయంలో 
బాహాటంగా ఏ కట్టడీ వారు చేసికొనలేదు. కథాసందర్భాలలో వారు వాటిని బయటపెట్టుకొన్నారు. అప్పు డొకరిపై మరొకరికి 
కోపతాపాలు ఏర్పడ్డాయి. అవి కౌరవసేనకు అపకారం కూడా చేశాయి. ఏమైనా ద్రోణుడు ధీరోద్దత ప్రభావంతో యుద్దం సాగించా 
డన్నది వాస్తవం. ఇదే ద్రోణపర్వం చివర ద్రోణుడు వధార్హుడని ధర్మజుడు నిశ్చయించటానికి దోహదపడింది. నరుడు గురువధకు 
అంగీకరించలేదు. గురువధ చేసిన ధృష్టద్యుమ్నుడిని అభినందించకపోగా అభిశంసించాడు, తండ్రి మరణవార్త విని క్రుద్దుడై 
నారాయణాస్త్ర ప్రయోగం చేసిన అశ్వత్థామను సమర్థిస్తున్నట్టుగా అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరింపచేయకుండా ఊరక 
ఉండిపోయాడు. ద్రోణవధకు ఎకైక కారకుడు ధర్మరాజనీ, అతడు ఉదాత్తుడైన ద్రోణుడిని చంపే ఉపాయం చేయటం ధర్మవిరుద్ధమనీ 
వీరులందరూ విమర్శించేటట్లు యుద్ధరంగంలో కృష్ణార్ణునులు ఒక సన్నివేశాన్ని కల్పించారు. అప్పుడు ధర్మరాజు ఎలుగెత్తి ఇట్టా 
ప్రకటించాడు. 


స్ప “ఆ సభం బాంచాలి గాసి సేయయగ నుపే । క్షకు. డయి చూచె బెక్కండ్రం గూర్చి 
కొని బాలు నభిమన్యు. గూల్చె; నించుకవడి | యాంగిన నర్జును6 డగ్నిం జొచ్చు 
ననువగ మనల నాతనికి. దోడ్పడం బోవ | నీ కాగా నమ్మెయి; నిట్టి ధర్మ 
పరు డైన కలశసంభవుతోడ సరివచ్చు | టుచితంబె? యావచ్చు నుజ్వ్వలాగ్ని 


తే. వలని కరిగెద; మీరు, మీ వాహినులును । బాటిపొం డెక్కడేని; న ప్పార్భకోర్కె 
యంత సఫలత. బొందెడు; నచ్యుతుండు । నెట్టు దనకు రుచించె. దా నట్టు సేయు.(ద్రోణ. 5. 380) 


శాంతమూర్తి అయిన ధర్మరాజులోని కోపం ప్రళయాగ్నిగా మండిన మాట లివి. వ్యంగ్య నిష్టురోక్తికి ఈ పద్యం నిండైన 
ఉదాహరణం. మాటనేర్చరితనంలో ఇతడు గురువునే మించాడు. నారాయణాస్త్రం కంటె ఈ అధిక్షేపం శక్తిమంతమైనది. “ఇట్టి 
ధర్మపరుడైన కలశసంభవు' డనే మాట వ్యతిరేక వ్యంగ్యోక్తి. ద్రోణుడియందు క్షమించరాని మూడు దోషాలను చూపించి, అతడు 
ఉద్దతుడివలె వ్యవహరించా డని ఆరోపించాడు. వధ్యుడని క్రుద్దుడై అన్నాడే కాని ధర్మరాజు దుర్యోధనుడివలె ఆయనను 
నిందించలేదు. గురువధలో కూడా ఒక ధర్మం ఉన్నదని ప్రతిపాదించిన ధర్మరాజు అర్జునుడిమీద వాజ్మయాస్తాన్ని ప్రయోగించాడు. 
శ్రీకృష్ణుడిమీద ధర్మచక్రం విసిరాడు. అప్పుడు కృష్ణార్జునులు జాగృతులై కార్యాన్ని ముగింపునకు తెచ్చారు. ధర్మరాజు నిండుకుండ. 
ద్రోణుడి మొదటిదోషం అతడిమీద యుద్దం చేయటానికి పాండవులకు నైతికమైన అర్హతను కలిగించింది. దానిని ద్రోణుడు 
అంగీకరించాడు కూడా. అభిమన్యువధ ద్రోణుడి ధర్మప్రవర్తనాన్ని కలుషితం చేసింది. అందువలన మోసాన్ని మోసంతో జయించే 
ఉపాయాన్ని ఆయనమీద ప్రయోగించే అర్హత పాండవులకు కలిగింది. అర్జునుడు సైంధవవధను చేయకుండా అడ్డపడి అతడి 
మరణానికి దోహదం చేసిన ద్రోణుడియత్నం ఆయన సత్యవ్రతాన్నే భగ్నం చేసింది. ధర్మం తప్పినవాడు ఎంతటి మహనీయుడైనా 
వధకు అర్హుడని ధర్మరాజు తీర్పు చెప్పినట్లయింది. ఇందులో ధర్మజుడు ద్రోణుడిని ధర్మనిష్టాపరుడైన గురుమూర్తిగా కాక, 


పీఠిక - 15 


అర్థసాధనకై అడ్డదారులు త్రొక్కిన ఉద్ధతుడిగా అభివర్ణించాడు. ఇది ద్రోణపర్వంలో ద్రోణపాత్ర చిత్రణకు కీలకమైన కథాంశం. 
తిక్కన దీనిని కథా నిర్వహణంలో చెప్పించి కథను ఉత్కంఠభరితంగా ఉన్మీలింప చేశాడు. 


9. అయిదునాళ్ళ యుద్ధం : అయిదంకాల రూపకం: 


మూలభారతంలోనే ముచ్చటగా కుదిరిన దృశ్యకావ్య స్వభావాన్ని తిక్కన తేటపడేటట్లు చిత్రించాడు. ద్రోణుడు అయిదునాళ్ళు 
యుద్ధం చేశాడు. ఒక్కొకనాటి యుద్ధం ఒక్కొక అంకంగా భావించే అవకాశం ఉన్నది. సామాన్యంగా అయిదంకాల నాటకంలో 
పంచసంధులు ప్రవర్తిల్లే కథను చిత్రించటం రూపకసంప్రదాయం. ద్రోణపర్వంలో ఆ సంప్రదాయచ్చాయలు గోచరిస్తాయి. అయితే, 
సంస్కృత రూపకాలలో కూడా ఒక్కొక్క అంకంలో ఒక్కొక సంధి ప్రవర్తిల్లుతుందనే నియమం ఉండదు. మొత్తంమీద దానిని 
కథాగతిని బట్టి అన్వయించుకొనాలి. ద్రోణపర్వంలో కూడా అంతే. 


ప్రథమాశ్వాసంలో - ద్రోణుడి మొదటి రెండు రోజులయుద్దం వర్ణించబడింది. తొలినాటి యుద్ధంలో ముఖసంధీ, రెండవనాటి 
యుద్ధంలో ప్రతిముఖసంధీ గోచరిస్తాయి. 


ద్వితీయాశ్వాసంలో - ద్రోణుడి మూడవనాటి యుద్ధం - అందులో అభిమన్యుడివధ, అర్జునుడు సైంధవవధకు ప్రతిజ్ఞ 
చేయటం వర్ణించబడ్డాయి. ఈ ఘట్టంలో గర్భసంధి రసవత్తరంగా చిత్రించబడింది. అంటే కథ క్లైమాక్స్‌ ఇందులో కనబడుతుంది. 


తృతీయ చతుర్జాశ్వాసాలలో - అవమర్శ సంధి పోషించబడింది. సైంధవ సంహారఘట్టం విస్తారంగా రసవత్తరంగా 
చిత్రించబడింది. 


పంచమాశ్వాసంలో - ద్రోణుడి అయిదవనాటి యుద్దం చెప్పబడింది. ఇందులో ద్రోణనిర్యాణం, అశ్వత్థామ రౌద్రప్రదర్శనం 
చిత్రించబడ్డాయి. చివరకు కృష్ణార్ణునులయొక్క, పరమేశ్వరుడి యొక్క మహిమలను వ్యాసుడు వివరించే ఘట్టంతో కథ ముగుస్తుంది. 
మూడురకాల అద్భుతాలతో ముప్పేటగా ముగిసే మహనీయ ఘట్టం నిర్వహణసంధి. 


యుద్ధరీతులలో సామాన్యంగా అయిదురకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 1. ఎదురుదాడి యుద్దరీతి, 2. ఆత్మరక్షణ 
యుద్దరీతి, 3. మాయాయుద్దరీతి, 4. ద్వంద్వ యుద్దరీతి, 5. మూకుమ్మడి యుద్దరీతి. ఆయా యుద్దరీతుల అవసరాలనుబట్టి 
వ్యూహరచనలు చేసికొనటం సహజం. ద్రోణపర్వంలో పైన పేర్కొన్న యుద్ధరీతులన్నీ ప్రవర్తిల్హాయి. అందులోకూడ ఒక విశేషాన్ని 
గమనించవచ్చును. కౌరవపక్షం మొదటి మూడురోజులూ పాండవసైన్యం మీద దాడిచేసి కార్యసాధన చేసికొనాలనే ఉత్సాహాన్ని 
ప్రదర్శించింది. పాండవసేన ఆ కాలంలో ఆత్మరక్షణ యుద్ధరీతిని అనుసరించింది. చివరి రెండునాళ్ళూ దీనికి విరుద్ధంగా సాగింది. 
ఇందులో ఎక్కువతక్కువలను లెక్కకట్టటం కంటె కార్యసాధనకు ఉపయోగించే ప్రయోజనాలను పరిగణించటమే సమంజసం. 


ద్రోణుడు కౌరవసేనకు సర్వసైన్యాధ్యక్షుడైన వెంటనే అతడిని యుద్దంలో సంహరిస్తానని ధృష్టద్యుమ్నుడు శపథం చేయలేదు. 
చేసే పరిస్థితు లున్నాయని పాండవులు భావించలేదు. ద్రోణవధోపాయం తెలిసిన ధర్మరాజుకూడా సమయం అనుకూలించిందని 
అనుకొనలేదు. పాండవులు కార్యలక్ష్యాన్ని నిర్ణయించుకొనకముందే దుర్యోధనుడు ధర్మరాజును ప్రాణాలతో బందీచేసే లక్ష్యాన్ని 
సేనాపతికి నిర్దేశించాడు. దానికి అర్జునుడు అడ్డుగా ఉన్నాడని తెలిసినా ద్రోణుడు ధర్మరాజును పట్టుకొనబోతున్నాడని రాజరాజు 
చాటింపు వేయించాడు. దానికి ప్రయోజనం కూడా ఉన్నది. భీష్మపతనానంతరం పాండవులు విజయగర్వంతో కౌరవులపై కాలు 
దువ్వుతూ ఉంటారు. వారికి తగిన భయోత్సాతాన్ని కలిగించి వారి ఉత్సాహాన్ని నీరుకార్చే ఉపాయం అది. పాండవ విజయం 
తథ్యమని ఆచార్యాశీర్వాదం పొందిన ధర్మరాజు కూడ భయంతో గడగడలాడి, అర్జునుడితో మొరబెట్టుకొని, తనను వదలి 
రణరంగంలో దూరంగా పోకుండా కవచంవలె రక్షించుమని అతడిని కోరాడు. అర్జునుడు అన్నకు అభయాన్ని అందించి ధైర్యం 
చెప్పాడు. ఆయన మాటలు ద్రోణపర్వ కథాకార్యానికి ఆయువుపట్టులు. 


పీఠిక - 16 


క. “గురుని వధియించుటయు భూ | వర! నీ వని నొవ్వ నొండువలను సనుటయుం 
బరికింప నొక్కరూ పవి | దురితంబులు; వీని. జేయుదునె నే నెందున్‌?” (ద్రోణ. 1.119) 


అర్జునుడి అభిప్రాయంలో ద్రోణవధ ఎంతపాపమో, ధర్మరాజు పట్టుబడి శత్రుశిబిరం చేరటం అంత పాపమట! ఆ రెండు 
పాపాలూ ఎన్నడూ, ఎప్పుడూ ఆయన చేయడట! అటు గురుభక్తి, ఇటు భ్రాతృభక్తి ఆయనకు సమానమన్నమాట! దీనిని బట్టి 
గ్రహించదగిన సారాంశం మరొకటి ఉన్నది. ద్రోణపర్వంలో అర్జునుడు ద్రోణవధకు తాను ప్రయత్నించడు. ధృష్టద్యుమ్నుడు చేస్తే 
అతడు అంగీకరించకపోవచ్చును. అంటే - ద్రోణపర్వంలో పాండవుల లక్ష్యం ద్రోణవధ కాదన్నమాట! కౌరవపక్షంలో సత్వరకర్తవ్యం 
ధర్మజుడిని ప్రాణాలతో పట్టుకొనిపోవటం. ఆ కార్యం అర్జునుడు జరగనివ్వడు. దాని బాధ్యతకూడా అతడిదే అన్నట్లు స్పష్టపరిచాడు. 
ఈ వాక్యంలో ఉత్తరార్థం ధర్మజుడికి తృప్తిని కలిగించినా, పూర్వార్ణం ఆయనకు అభిమతం కాదు. దానిని ప్రస్తావించటం ప్రస్తుతం 
కాదు కాబట్టి ధర్మరాజు ఊరకున్నాడు. అర్జునుడు కూడ కౌరవకార్యం సఫలం కాదని ధర్మజుడి ఎదుట గట్టిగా చెప్పాడు. 


క. “ క్షోణీవల్లభ! విను మే6। బ్రాణముతో నుండ నిన్ను. బట్టుకొనంగ నా 
ద్రోణునకు6 గాదు సగణ । స్థాణునకైనను వశంబె తల. కేమిటికిన్‌? (ద్రోణ. 1.120) 


ధర్మరాజు పట్టుబడాలంటే అర్జునుడు ముందుగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోవాలి. అది జరగని పని. అందువలన 
ధర్మరాజు పట్టుబడటం కూడా జరగనిపని. సర్వసేనాపతులు కలిసిరాగా ద్రోణుడు ప్రయత్నించినా, అతడి ప్రార్థన పై ప్రమథగణంతో 
పరమేశ్వరుడే ముందుకు వచ్చినా విజయు డుండగా కౌరవులకు విజయం లభించటం అసంభవం! అని వీరోక్తిని ప్రకటించాడు. 
ఇది ప్రతినాయకుడికీ, అతడి సర్వసేనాధిపతికీ, అతడిని అనుసరించే కౌరవవీరులకూ ప్రతిగా చేస్తున్న ప్రతినవంటిది. ఇందులోనూ 
ద్రోణుడిని ఓడిస్తా నన్నాడే కాని, చంపుతా ననలేదు. అస్తగురువును, ఎదిరించి ఓడించటమే వీరధర్మ మనుకొన్నాడు కాని, 
చంపటం మహాపాతక మనుకొన్నట్లు స్థిరపరచా డిక్కడ అర్జునుడు. 


పై మాటలతో పార్టుడు ధర్మరాజుభయాన్ని దూరం చేశాడు. ఆ పైన విజయం తథ్యమనే ధైర్యాన్ని కల్పించేటట్లు పలికాడు. 
'ధార్రరాష్టులు తమ శక్తియుక్తులను తెలిసికొనకుండా దురాశతో నిన్ను పట్టాలని తలచారు కాని, మూడు లోకాలను వెంటబెట్టుకొని 
సగర్వంగా యుద్దానికి కదలివచ్చినా ధర్మరాజా! నీవు యుద్ధంలో భంగపడటం జరగదు. అట్లా జరిగితే ఈ భూమి బ్రద్దలైపోదా? 
సముద్రాలు ఇంకిపోవా? ఆకాశం నేలపై కూలిపోదా? కాబట్టి, వారి సంకల్పం ఫలించదు. ఆ దురాత్ములు యుద్ధంలో మనలను 
పరాభవించలేరు. నా సంకల్పం ఇట్టా ఉన్నది-' అని ధర్మరాజుకు నిండైన ధైర్యాన్ని కలిగించి యుద్దానికి ఉత్సాహంగా ముందుకు 
సాగించాడు. 


కౌరవపక్షంలో ద్రోణుడి ప్రతిజ్ఞ పాండవులపై దాడిచేసే పద్దతిని ప్రదర్శించగా, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఆత్మరక్షణకై చేసే 
యుద్దరీతిని ప్రదర్శించింది. ఇదే వైఖరి ద్రోణపర్వంలో మూడు రోజులు సాగుతుంది. అభిమన్యుడి మరణానంతరం అర్జునుడు 
ఆత్మరక్షణరీతిని వదలి సైంధవవధను లక్ష్యంగా చేసికొని శత్రుసేనమీద దాడికి పూనుకొంటాడు. ద్రోణుడు అప్పుడు ఆత్మరక్షణరీతిలో 
పడ్డాడు. అర్జునుడి ప్రతిజ్ఞ తీరకుండా ఎన్ని ఆటంకాలు కలిగించాలో అన్నిటినీ సప్రయత్నంగా సాగించాడు. అయినా, శ్రీకృష్ణార్ణునుల 
అద్భుత పరాక్రమానికీ, వ్యూహచాతుర్యానికీ, మహిమలకూ, దివ్యశక్తులకూ ఎదురు నిలువలేక భంగపాటుకు గురి బెతాడు. 
కథలోని ఈ మలుపు అర్జునుడు సాధించే వీరకార్యమే. 


ఈ వివరణం వలన తెలిసే మరొక సూక్ష్మాంశం ఇది - ద్రోణపర్వంలో కార్యం మొదలుపెట్టేది ప్రతినాయకుడు. దానిని 
ప్రవర్తింపజేసేది ద్రోణుడు (సేనాపతి). నాయకుడైన ధర్మరాజు సేనాపతి యత్నాన్ని తన సేనాపతితో కాక సమర్ధుడైన అర్జునుడిచే 
భగ్నం చేయించాడు. ప్రతినాయక ప్రయత్నం భగ్నం ఈ పర్వంలోని కార్యస్వభావం. ఈ ప్రయత్నాన్ని వ్యక్తీకరింపజే సేవి ఆయా 
వీరుల వ్యూహరచనలు, యుద్ధక్రీడలు. 


పీఠిక - 17 


10. మొదటినాటి యుద్ధం: ముఖసంధి: శకట క్రొంచవ్యూహాలు: 


ప్రథమాశ్వాసంలో ద్రోణుడు ధర్మరాజును పట్టుకొనటానికి బీజం నాటి కార్యారంభం చేశాడు. ముఖసంధి మూర్తికట్టింది. 
దానికి తగ్గట్లు ఆయా సైన్యాధిపతుల స్వభావాలు వ్యక్తమయేటట్లు వ్యూహాలు రచించబడ్డాయి. మొదట వ్యూహరచన చేసింది 
ద్రోణుడు. అతడు శుక్రాచార్యాంశతో పుట్టినవాడు కావటంచేత అతడి వ్యూహరచనలో రాక్షసాచార్య స్వభావం ప్రతిఫలిస్తూ ఉంటుంది. 
ద్రోణుడు శకటవ్యూహాన్ని పన్నాడు. “పక్షై, ఉరస్యం, ప్రతిగ్రహః ఇత్యౌశనసో వ్యూహవిభాగః. పక్షౌ, కక్షౌ, ఉరస్యం, ప్రతిగ్రహః 
ఇతిబార్హస్పత్యః' - అని కౌటిల్యుడి అర్థశాస్త్రం చెప్పుతున్నది. (అర్థశాస్త్రమ్‌. సాంగ్రామికం, దశమాధికరణమ్‌: షష్టోధ్యాయః) 
వ్యూహంలో రెండుపక్షాలూ, ఉరస్యం (మధ్యప్రదేశం), ప్రతిగ్రహం (సైన్యపృష్టదేశం) - ఈ నాలుగు అవయవాలూ ఉంటాయని 
శుక్రాచార్యులమతం. రెండు పక్షాలూ, రెండు కక్షాలూ, ఉరస్యం, ప్రతిగ్రహం అని ఆరు అవయవాలు ఉంటాయని బృహస్పతి 
మతం. ఈ లక్షణాన్ని పట్టిచూస్తే ద్రోణుడు పన్నిన శకటవ్యూహం శుక్రాచార్య సమ్మతమైనది. ఆసురమైనది. దానికి ప్రతిగా 
పాండవులు పన్నినవ్యూహం క్రొంచవ్యూహం. ఇది బృహస్పతి మతానుకూలంగా ఉండే దివ్యవ్యూహం. వ్యూహస్వభావాలే 
కౌరవపాండవుల ఆసురీదైవీ ప్రవృత్తులను ధ్వనింపజేస్తున్నాయి. 


ధర్మరాజును పట్టి సురక్షితంగా గమ్యం చేర్చటానికి సైన్యవ్యూహాన్ని బండిగా రూపొందించాడు ద్రోణుడు. ముందుభాగంలో 
కర్ణుడు నిలిచిఉన్నాడు. ఆతడు బండిని లాగే అశ్వం వంటివాడు. అతడి వెనక దుర్యోధనుడు ఉన్నాడు బండితోలేవాడివలె. 
అతడి ఇష్టప్రకారం బండి ఎదుటివారి వ్యూహంలోకి దూసికొని పోవాలి. ఈ వ్యూహంలో ముందుభాగానికి (దీనిని పురఃపృష్టం 
అనవచ్చును) చొరవచేసికొని పోయే గుణం ఉంటుంది. కర్ణదుర్యోధనులు ఆ స్థానాలలో ఉన్నారు. ద్రోణుడు మధ్యభాగంలో 
ఉన్నాడు. కర్ణుడు చూపే చొరవతో ముందుకు సాగి ధర్మరాజును వెంటాడి నిపుణంగా పట్టి వ్యూహమధ్యభాగాన పెట్టాలి. అప్పు 
డతడు వెనుకకు మరలుతాడు. ఆయనకు ఇరుప్రక్కలా కురువీరు లున్నారు. కుడిప్రక్క జయద్రథ, భగదత్త, వికర్ణులూ, వారికి 
సాయంగా శకునీ ఉన్నారు. ఎడమప్రక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనులతో కూడిన దుశ్శాసనుడు, అతడికి సాయంగా 
కాంభోజశకయవన దేశాధీశు లున్నారు. మధ్యభాగంలో త్రిగర్త, మద్ర, శిబి, శూరసేన దేశాధిపతులు చుట్టూ ఉన్న ద్రోణుడు 
రాణించాడు. ఈ వ్యూహంలో కార్యసాధనోపాయం కూడా ఉన్నది. పాండవసేనలో ధర్మజుడు పట్టువడాలంటే ముందుగా అర్జునుడిని 
సమర్థంగా అడ్డుకొని, అతడి సహాయం అగ్రజుడికి అందకుండా చూడాలి. అందుకు శకటవ్యూహంలో కర్ణుడు ముందు నిలిచి 
ఉన్నాడు. భీముడిని ఎదుర్కొని అతడి సాయం ధర్మరాజుకు అందకుండా చేయాలని సుయోధనుడు కర్ణుడి వెంట వ్యూహంలోకి 
చొరబడటానికి సిద్దమయ్యాడు. వీరిద్దరూ ద్వంద్వ యుద్దాలలో అర్జున భీములను నిలువరించగలిగితే ధృష్టద్యువమ్నాూది 
పాంచాలవీరులు ధర్మరాజుకు అండగా నిలుస్తారు. వారిని చెండాడి, మనస్సులోని మంట తీరేటట్టు ద్రుపదాదులను బాధించి 
ధర్మరాజును ఒంటరివాడిని చేసి పట్టుకొనటానికి ప్రయత్నించాలని ద్రోణుడు మధ్య ప్రదేశంలో నిలబడి అవకాశం కొరకు వ్యూహాన్ని 
ముందుకు నడపసాగాడు. ప్రాణాలతో పట్టిన శత్రువును భద్రంగా తరలించాలంటే శకటవ్యూహం ప్రశస్తమని ద్రోణుడి అభిప్రాయం. 


శకటవ్యూహానికి ప్రతిగా పాండవులు పన్నింది క్రాంచవ్యూహం. తిక్కన క్రొంచవ్యూహంలో ఎవరెవరు ఏయే స్థానాలలో 
నిలిచారో స్పష్టంగా వివరించకపోయినా సూచనాప్రాయంగా పేర్కొన్నాడు. బండి నేలమీద నడుస్తుంది. పక్షి ఆకసంలో ఎగురుతుంది. 
క్రౌంచ, గరుడ, శ్యేనాది వ్యూహాలు పక్షివ్యూహాలు. పక్షికి రెండు రెక్కలు, తోక, కడుపు, కంఠం అందులో ముఖ్యంగా ముక్కు - 
అనే అంగాలు ముఖ్యం. ఈ అంగాలన్నీ ఉంటే అది బృహస్పతి సమ్మతమైన దివ్యవ్యూహం. ధర్మరాజును బండిలో బందీగా 
తీసికొనిపోతున్నప్పుడు ఎక్కడికైనా ఎగిరి వ్యూహాన్ని ఎదుర్కొని భేదించి బందీని విడిపించి శత్రువ్యూహాన్ని ధ్వంసం చేయటానికి 
తోడ్పడేది పక్షివ్యూహం. 


పాండవవ్యూహం ప్రత్యర్థుల పథకాన్ని భగ్నం చేయగలిగిన అవకాశాలను కలిగించేది. అందులో క్రాంచపక్షి వాడి అయిన 
ముక్కువలె అగ్రభాగంలో నిలిచాడు అర్జునుడు. కంఠప్రదేశం వలె నిలిచాడు ధృష్టద్యుమ్నుడు. ఒకవైపు భీమాది సోదరులున్నారు, 


పీఠిక - 18 


మరొకవైపు అభిమన్యు ప్రభృతి కుమారు లున్నారు. ధృష్టకేతువు మొదలైనవారు పృష్టభాగంలో నిలిచారు. ధర్మజుడు గర్భస్థానంలో 
సురక్షితంగా ఉన్నాడు. ఇది శకటవ్యూహం కంటె సమగ్రమైనది, వేగవంతమైనది, ఎట్టి క్లిష్టపరిస్థితులలోనైనా శత్రువుమీద మెరుపుదాడి 
చేయటానికి వీలైనది. వ్యూహస్వభావాన్ని బట్టి గమనిస్తే ధర్మజుడిని పట్టేయత్నం బలంగా సాగన్నా పార్థాదుల మెరపు దాడులలో 
అది ఫలించదని ఊహించటానికి వీలుంది. కథలో ఈ ఊహ నిజమౌతుంది కూడా. 


శకటవ్యూహంలో ముందున్న కర్ణుడిని, క్రొంచవ్యూహంలో ముందున్న అర్జునుడు ఢీకొని యుద్ధం చేస్తూ ఉండగా, ద్రోణుడు 
వారిద్దరివైపు కాకుండా ధర్మరాజున్న వైపు సంకుల సమరాన్ని సాగించాడు. ధర్మజరక్షణలో పాండవవీరులు కూడి ఒక్కుమ్మడిగా 
ద్రోణుడి పరాక్రమాన్ని ఎదురొడ్డి పోరు ఘోరంగా చేశారు. మధ్యాహ్నానికి ద్రోణుడి ప్రతాపం దేదీప్యమానమైపోయింది. ధర్మరాజును 
రక్షించే వీరులు రంగంలో నిలువలేకపోయారు. అప్పుడు ధర్మరాజు ద్రోణుడిని ఎదిరించి అతడిని నిలువరించటానికి అర్జునుడినీ, 
ధృష్టద్యుమ్నుడినీ ఆజ్ఞాపించాడు. వారిద్దరూ తాము కర్ణాదులతో చేస్తున్న యుద్ధాలను మాని ద్రోణుడివైపు లక్ష్యాన్ని మళ్ళించి 
ఆయనతో శస్తాస్త్ర ప్రయోగ పాండిత్యంతో పోరి ధర్మజుడి దరికిచేరకుండ నిలువరింపచేశారు. ప్రక్కలనుండి దూరి ధర్మజుడికి 
హాని చేయాలనుకొన్న శల్యాదులకు భీమాదులు తగిన గుణపాఠం చెప్పారు. ద్రోణుడు పాండవవీరుల సంఘటిత శక్తిని 
ఎదుర్కొనవలసి వచ్చింది. అతడు సాహసంతో తెగించి ధర్మరాజును లక్ష్యంగా పెట్టుకొని సూటిగా యుద్దం సాగించాడు. చుట్టుముట్టి 
ఆతడిని సమీపించాడు. సైనికులందరూ ధర్మజుడు చిక్కాడని కేకలుపెట్టారు. ఆ కేకలు అర్జునుడిని ఆగ్రహోదగ్రుడిగా చేశాయి. 
ద్రోణుడిమీద, కౌరవసైన్యంమీద కొరవివలె, కార్చిచ్చువలె విరుచుకుపడ్డాడు. సైన్యాన్ని రక్తప్రవాహంగా మార్చాడు. అస్తమయ 
సమయంలో రణరంగం రక్తవర్ణంతో భయంకరంగా మారింది. యుద్ధం ఆగిపోయింది. 

మొదటినాటి యుద్దంలో కార్యారంభం సమర్ధనీయంగా సాగింది. కాని అర్జునుడి ప్రతిజ్ఞమేరకు ధర్మజుడు పట్టువడకుండ 


రక్షించబడ్డాడు. ధర్మజరక్షణలో పాండవవీరులు ద్రోణుడిపై దాడి చేసినప్పుడు అతడు క్రోధమూర్తిగా విజృంభించి పాండవ సైన్యాన్ని 
వేటాడాడు. అయినా కార్యం కుంటువడింది. ఇటువంటి ఘట్టమే ముఖసంధిని ప్రదర్శిస్తుంది. 


11. రెండవనాటి యుద్దం: ప్రతిముఖసంధి: గరుడ - అర్థమండల వ్యూహాలు: 

ప్రారంభించిన కార్యం ఏదో బలమైన కారణంచేత ముందుకు సాగకపోతే తీవ్రమైన ప్రయత్నంచేసి బహుప్రయోజనాలు 
సాధించే వ్యూహాన్ని ప్రయోగించే కథాఘట్టంలో ప్రతిముఖసంధి ప్రకాశిస్తుంది. అది ద్రోణుడి రెండవనాటి యుద్ధంలో 
ప్రస్ఫుటమయింది. 

మొదటినాటి యుద్ధంలో ధర్మజుడిని పట్టివ్వలేనందుకు ద్రోణుడు లజ్ఞావిషాదాలను పొందాడు. దుర్యోధను డాయనను 
ఏమీ అనక పూర్వమే ఇట్లా పేర్కొన్నాడు. 


చ. “నరవర! మున్న చెప్పితి రణంబున నర్జును6 డొద్ద నున్న నె 
వ్వరికిని ధర్మసూను. బొదువంగ నశక్య; మొకండు పార్టు ను 
ద్ధురు6 డయి నేల వాపికొని దోర్చల మొప్పంగ6 బోవ జాలినన్‌ 


వెరవున6 బట్టెదం; బరులు వేవురు మార్కొనినం గలంచెదన్‌'. (దోణ. 1.216) 
ఆ. “నరుడు లేనిచోట నను. గని వెన్నిచ్చి | పాజికున్నం బట్టువడియెం గాగ 
దలంపు ధర్మపుత్రు ధరణీశ!; పాబుట । గలిగెనేని నంతకంటె మేలు” (దోణ. 1.217) 


యుద్ధారంభంలో చేసిన ద్రోణుడి ప్రతిజ్ఞకు ఈ వాక్యాలు అనుబంధాలు. అర్జునుడు దగ్గర ఉంటే ధర్మజుడిని పట్టటం 
అసాధ్యం. అందువలన మొదటిరోజున కార్యం పూర్తికాలేదు. దానిని కొనసాగించి ఫలింపజేయాలంటే అర్జునుడు ధర్మజుడికి 
దూరంగా పోవాలి. అట్లా ఎవరైనా చేయగలిగితే ద్రోణుడికి ధర్మరాజును పట్టటం సాధ్యమౌతుంది. అయితే, ధర్మజుడు ద్రోణుడి 


పీఠిక - 19 


ప్రతాపానికి భయపడి వెన్నిచ్చి పారిపోకుండా యుద్దం చేస్తే పట్టటం తథ్యం. ఒకవేళ పలాయనం చిత్తగిస్తే అంతకంటె 
(పట్టుబడటంకంటె) మరీ మంచిది. అంటే ఓడి పారిపోవటం మరణంకంటె హీనం. ద్రోణుడి మాటలలో రెండుమూడు 
సూక్ష్మాంశాలున్నాయి. ప్రతిజ్ఞ తీర్చకపోవటానికి ద్రోణుడు విధించిన నియమం అడ్డం వచ్చింది. అర్జునుడు ధర్మరాజును ఆదుకొన్నాడు. 
దానికి ద్రోణుడు బాధ్యుడు కాడు. అర్జునుడిని ఎదిరించి విజయం సాధించటం తనకు సాధ్యంకాదని ద్రోణుడు ముందే ప్రకటించి 
ఉన్నాడు కాబట్టి అర్జునుడిని దూరంగా తీసికొని వెళ్ళే బాధ్యత దుర్యోధనుడిదే అని ఆచార్యుడి భావం. ఆ పనిని కర్ణుడు 
నిర్వహించగలడని దుర్యోధనుడి ధైర్యం. కర్ణుడు అర్జునుడిని జయించలేడని ద్రోణుడికి తెలుసు. అందువలన అది ఆచరణ 
యోగ్యమైన ప్రతిపాదన కాదని కూడ తెలుసు. అయితే, దానినిగురించి దుర్యోధనుడు స్పందించే లోపలే సుశర్మ తన బలగంతో, 
సంశప్తకులతో అర్జునుడిని ఎదిరించే అవకాశం ఇమ్మని దుర్యోధనుడిని అడగటం, అందు కాయన అంగీకరించటం ఒకేసారి 
జరిగిపోయాయి. ద్రోణుడి ప్రయత్నం ఫలించే అవకాశం లభించింది. సుశర్మా సంశప్తకులూ పార్టుడిని పోరుకు ఆహ్వానించారు. 
యుద్దాహ్వానాన్ని ఆదరించకపోవటం వీరధర్మం కాదు. అందువలన అర్జునుడు ధర్మరాజును ఒప్పించి, అ(గ్రజరక్షణకై సర్వజిత్తు 


మొదలైన పాంచాల వంశీయులను నియమించి, సంశప్తకుల పై సమరానికి వెళ్ళాడు. 


ద్రోణుడు గరుడవ్వూహాన్ని పన్నితే ధర్మరాజు ధృష్టద్యుమ్నుడిచేత మండలార్థ వ్యూహాన్ని పన్నింపజేశాడు. ఈ రెండూ 
సందర్భోచిత వ్యూహాలే. వ్యూహంలోని రెండుపక్షాలనూ వాటిస్థానంలోనే ఉంచి ఉరస్యం శత్రుబలం వైపు ముందుకు వెళ్ళే 
యుద్ధరీతిని ప్రదర్శించేది గరుడవ్యూహం. 


కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వ్యూహటప్రతివ్యూహాల చర్చ కొంత సాగింది. శ్యేన గరుడవ్యూహాలను చాప, బాణ, అర్థచంద్రాకార, 
మండలార్జాది వ్యూహాలతో ఎదుర్కొనవచ్చునని సూచనలు చేశాడు. వ్యూహమర్మజ్ఞాల పన్నాగాలు యుద్ధం రౌద్రోద్రేకంతో సాగే 


విధానానికి దోహదం కలిగిస్తాయి. ద్రోణుడి ద్వితీయ దివసయుద్ధం ఈ తంట్రానికి అద్దం పట్టింది. 


1. అర్జునుడు సంశప్తకులను చీల్చి చెండాడుతున్నా వారు మొండికి పడి ఎదురాడుతూ ఉండగా వారిని నిర్దాక్షిణ్యంగా 
నరుకుతూ విజయపథంలో సాగుతున్నాడు. ఇవి కౌరవపాండవుల ప్రత్యక్ష వ్యూహాలలో భాగం కాదు. 


2. గరుడవ్యూహంలో ముక్కుగా నిలిచిన ద్రోణుడు మొట్టమొదట ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొనవలసి వచ్చింది. కాని, 
ఆచార్యుడు అతడి మొగం చూడటం తనకు అరిష్టమని భావించి, అతడిని తప్పించి పాంచాలురమీద బాణపరంపరలు సారించాడు. 


3. ద్రోణుడికి బదులు దుర్ముఖుడు ధృష్టద్యుమ్నుడిని డీకొని ఆచార్యుడికి సంతోషం కలిగించాడు. 


4. ద్రోణుడు అసంఖ్యాకమైన పాండవబలాన్ని నుగ్గునుగ్గు చేసి ధర్మరాజువైపు దూసుకొని వెళ్ళాడు. ధర్మరాజుకు రక్షాకవచం 
వలె నిలిచిన సత్యజిత్తు ఘోరయుద్ధం చేసి ద్రోణుడి క్రోధానికి గురి అయి, అతడి చేతిలో మరణించాడు. సత్యజిత్తు తరువాత 
సూర్యదత్తు వీరోచితంగా పోరాడి ద్రోణుడి ఆగ్రహజ్వాలలకు అసువులను కోల్పోయాడు. ధర్మరాజుకు రక్షణ తక్కువయింది. 
దోణుడు ధర్మరాజును పట్టుకొనటానికి అప్పళించి తరుమనారంభించాడు. 


5. అంతలో యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుధానుడు, శిఖండి మొదలైనవారు ద్రోణుడిని ఎదిరించి 
ధర్మజుడికి రక్షగా నిలిచారు. అంతలో ధర్మరాజు ధృష్టద్యుమ్నుడిని, సాత్యకిని ముందుంచుకొని యుద్దానికి 


పీఠిక - 20 


సిద్ధమయ్యాడు. ద్రోణుడు పాండవవీరుల నందరినీ బాణాలచేత బాధించి ధర్మరాజును మరల సమీపించాడు. ధర్మజుడు భయపడి 
ఏదో ఒక మిషతో యుద్ధఘట్టాన్ని వీడి ప్రక్కకు తొలగిపోయాడు. ద్రోణుడి పరాక్రమాన్ని సహించక వికావికలౌతున్న పాండవ 
సైన్యాన్ని కూడగట్టుకొంటూ చిత్రసేనాదులు ఎదురుదాడి చేశారు కాని, ద్రోణుడి ధాటికి ఎదురు నిలువలేకపోయారు. వారిని 
చూచి దుర్యోధనుడు కలకల నవ్వుతూ కర్ణుడితో ఇట్లా అన్నాడు. 


క. “పెనుగాలికి వెసంగూలిన | వనము క్రియం బడిన పాండవ బలము. గంటే? 
విను మింక నెన్నండును మొగ । కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్‌.' 


చ. “పవన తనూజుం గంటె! నిజపార్వములం దనవారు లేక కౌ 
రవులు మహోగ్రభంగి నడరం గడు దైన్యము. బొందియున్న వాం 
డవిరళ దివ్య మార్గణ దురాసదు ద్రోణుల. జూచి వీ(డు రా 
జ్యవిభవకాంక్ష యెల్లం దెగటాజంగ6 బాజెడు నట్లు సూడుమీ! (ద్రోణ. 1. 201, 202) 


ఆ మాటలు విని కర్ణుడు భీమాదులను తక్కువగా అంచనా వేయవద్దని రారాజుకు హితవు చెప్పి, పాండవులు 
ఉద్దామబలాఢ్యులు కావటంతో ప్రాణాలైనా త్యజిస్తారు కాని రణరంగంలో పరాజయాన్ని పొందటానికి అంగీకరించరు. దుర్యోధనుడి 
వలన మున్ను పడ్డ పాట్లను తలచుకొంటే వారికి లేనిబలం పొంగివస్తుంది అని మొగమోటం లేకుండా చెప్పాడు. కర్ణుడు 
చెప్పినట్లుగానే పాండవవీరులు సైన్యాలను సేకరించుకొని ద్రోణుడిపై యుద్దానికి సిద్దమయ్యారు. కురుపాండవ వీరులమధ్య 
ద్వంద్వయుద్దాలు భీకరంగా సాగాయి. భీముడు దుర్యోధనుడిని నొప్పించాడు. మధ్యాహ్న సమయానికి ద్రోణుడు ద్వంద్వయుద్ధంలో 
ధృష్టద్యుమ్నుడిని అవలీలగా ఓడించాడు. భీముడు కౌరవసైన్యాన్ని కలతపెట్టాడు. 


6. భగదత్తుడు గజబలంతో పాండవసేనపై దాడిచేశాడు. భీముడు అతడి సైన్యాన్ని ధ్వంసం చేశాడు. అయితే అతడి 
భద్రగజం సుప్రతీకం భయంకరంగా విజృంభించి పాండవ సైన్యాన్ని త్రొక్కివేయనారంభించింది. ఆ విపత్తునుండి తనవారిని 
తప్పించటానికి అర్జునుడు సంశప్తకులతో చేస్తున్న యుద్ధం మధ్యలో ఆపి రణరంగానికి రావలసివచ్చింది. అతడు వస్తూ ఉండగా 
పదునాల్లువేలమంది సంశప్తకులు వెన్నంటి బాణాలు వేశారు. వారినందరిని పార్టుడు హతమార్చి, భగదత్తుడిపై విజృంభించి 
పరాక్రమస్ఫూర్తితో అతడినీ, అతడి సుప్రతీకాన్నీ వధించి పాండవపక్షానికి క్రొత్తచేవను తెప్పించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి 
అడుగడుగున అడ్డుపడి గడ్డు సమస్యలు సృష్టించాడు. 


7. రెండవనాడు చెప్పుకోదగిన చివరి ద్వంద్వయుద్ధం కర్ణార్డునులపోరు. కర్ణుడు యుద్దంలో శత్రువుల మధ్య చిక్కుకొన్నాడు. 
ద్రోణాదులు ఆతడిని రక్షించి బయటపడవేశారు. అర్జునుడు విజృంభించి కౌరవసేనలను నురుము చేయనారంభించాడు. 
సాయంకాలం కావటంతో యుద్ధం ఆపటం జరిగింది. 


8. రెండవనాడు కూడా ద్రోణుడి ప్రతిన పూర్తి కాలేదు. దానికి కారణం ద్రోణుడి పాండవ పక్షపాత వర్తన మని దుర్యోధనుడు 
దూషించాడు; ఆచార్యుడికి కోపం వచ్చింది. అర్జునుడు తిరిగిరాకుండా నియమించలేని దుర్యోధనుడిదే లోపమని ద్రోణుడు 
ప్రకటించాడు. మూడవనాడు సాయంకాలం యుద్ధం ముగిసేవరకు అర్జునుడు తిరిగి రాకుండే ఉపాయం ఆలోచించుమని 
దుర్యోధనుడికి సూచించాడు ద్రోణుడు. పార్టుడి నా విధంగా రోజంతా ఆపగలమని సంశప్తకులు ప్రతిజ్ఞ చేశారు. 


కౌరవపక్షం ప్రారంభించిన కార్యం ఆరంభంలో విఫలంకాగా దానిని రెండవనాటి యుద్దంలో మరొకసారి తీవ్రయత్నంతో 
కొనసాగించే కథాభాగం ఉండటంచేత ఇది ప్రతిముఖసంధి. ఇందులో కార్యం ఫలవంతం కాకపోగా, జెతుంది అనే నమ్మకం 
కుదరలేదు. ద్రోణుడి ప్రతిజ్ఞ ఫలిస్తుందా లేదా అనే అనుమానం అందరి మనస్సులలో ఆరాటం కలిగిస్తూనే ఉంటుంది. అయినా 
విస్తృతవ్యాప్తి కలిగిన ఏదో తీవ్రయత్నంకోసం అన్వేషణ సాగుతుంది. అందులోనుండే గర్భసంధి కథ పుట్టుకొస్తుంది. 


పీఠిక - 21 


12. మూడవనాటి యుద్దం: గర్భసంధి: పద్మవ్యూహం: 

ద్రోణాచార్యుడు మూడవనాడు పద్మవ్యూహాన్ని పన్నాడు. దాని వెనుక బహుముఖ ప్రయోజనం సాధించే పటిష్టమైన 
ఆలోచన ఉన్నది. ధర్మజుడికి నిరంతర రక్షాకవచంవలె రాణించే పార్టుడు ఎట్టి పరిస్థితులలోనూ అన్నకు సహాయమందించే 
అవకాశం లేని దూరప్రాంతానికి పంపి సంశప్తకులచేత చావటమో లేక వారితో యుద్ధంలో తలమునకలై ఉండటమో జరగాలని 
మొదటియోచన. దానివలన అర్జునుడు లేని పాండవసైన్యంలో వీరులందరూ ధర్మజరక్షలోనే నిమగ్నులై ఉంటారు. వారు దానికి 
తగిన వ్యూహాన్ని ఎన్నుకొనవచ్చును. కాని, దానికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే పద్మవ్యూహాన్ని ప్రకటించాడు ద్రోణుడు. 
వ్యూహాలలో పద్మవ్యూహం దుర్భేద్యమైనది. మండలాకార వ్యూహాలలో మహాపటిష్టమయింది. మహాజటిలమూ, సంశ్లిష్టమూ 
అయింది. దానిని భేదించగలిగినవారు పాండవపక్షంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు కృష్ణుడు, అర్జునుడు. వారిరువురూ 
దూరంగా వెళ్ళారు. ఇక మిగిలింది అభిమన్యుడు. అతడికి మొగ్గరాన్ని ఛేదించి, లోనికి ప్రవేశించి కలచివేసే రహస్యాలు తెలుసు. 
కాని, వెనుకనుండి క్రమ్ముకొని వచ్చి మార్గాలు బంధించే వ్యూహవిధానాన్ని ఛేదించుకొంటూనో, లేక క్రమ్ముకొనకుండా చేసే 
పద్దతినో పాటించి క్షేమంగా తిరిగివచ్చే రహస్యం అతడికి తెలియదు. అందువలన అభిమన్యుడిని ముందు పెట్టుకొని కాని, లేక 
వీరులందరూ కలిసి ఒక్కుమ్మడిగా సాహసించిగాని పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి రావచ్చును. వచ్చిన తరువాత ఒక ధర్మరాజునే 
కాదు అందరినీ బంధించవచ్చును. పాండవవీరులను నిస్సహాయన్దితిలో పెట్టి ధర్మజగ్రహణం చేయటం పద్మవ్యూహ 
పరమప్రయోజనం. ప్రతివ్యూహం లేని పాండవసేన మూకుమ్మడిగా మృత్యుముఖంలోకి ప్రవేశించినట్లాతుందని ద్రోణుడి ఆలోచన. 
ఆనాటితో యుద్దం ముగియక తప్పదనే ధైర్యం, నమ్మకం దుర్యోధనుడికి కలిగించి తన వీరధర్మాన్ని చాటుకొనటం కూడా మరొక 
ప్రయోజనం. 


పద్మవ్యూహ పరికల్పనలో ద్రోణుడు పాటించిన పద్ధతి ప్రశస్తమైనది. పద్మస్వభావాన్ని ఆ వ్యూహంలో ప్రవర్తింపజేయటం 
పరమార్థం. సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. దానిలోని మకరందాన్ని ఆస్వాదించటానికి తుమ్మెదలు వస్తాయి. లోనికి 
ప్రవేశించి మధువును త్రాగటంలో తనువులు మరచి అట్లాగే ఉండిపోతాయి. రాత్రికి కమలం ముకుళించుకొంటుంది. తుమ్మెదలు 
బందీలైపోతాయి. ఇదేవైఖరి పద్మవ్యూహంలో ప్రదర్శించబడుతుంది. అయితే, ద్రోణుడు పన్నిన వ్యూహం వికసించిన పద్మాకారంలో 
లేదు. అభేద్యంగా ఉండే పద్ధతిలో రచించిన పద్మవ్యూహం వలయాకారంగా ఉండటంచేత చక్రవ్యూహమా అనే భ్రాంతి కలిగించేటట్లు 
ఉన్నదట! అందులోకి ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నదట! అక్కడ ద్రోణుడు నిలిచి ఉన్నాడట! అంటే - ఆ పద్మవ్యూహం 
ముకుళించిన పద్మంవంటిదన్నమాట! అందులోనికి ప్రవేశించే తుమ్మెద మొనను చించుకొని లోనికి పోవలసిందే. ఇక లోనికి 
ప్రవేశిస్తే చుట్టూ దళాలు క్రమ్ముకొనే ఉంటాయి. ఆ దళాలుగా వివిధ దేశాలరాజులు నిలిచి ఉన్నారు. పద్మకేసరాలు లోన 
బారులు తీరి ఉంటాయి. ఆయాస్థానాలలో రాజకుమారులు ఆసన్నులై ఉన్నారు. పద్మమూలస్థానం కర్ణిక. కర్ణదుశ్ళాస నాది 
మహావీరులు అందరూ పరివేష్టించి ఉండగా దుర్యోధనుడు ఆ స్థానంలో నిలిచి ఉన్నాడు. ద్రోణుడిని ఓడించి లోనికి ప్రవేశించిన 
వీరులు కేసరాల బారిని పడకుండా కర్ణికకు చేరి వీరమండలాన్ని ఎదుర్కొని నిలవాలి. ఆ వర్తులాన్ని భేదించి, చొరవచేసికొని, 
మూసికొని ఉన్న ద్వారాన్ని శిథిలంచేసి బయటపడాలి. ప్రవేశించటం ఎంత కష్టమో తిరిగిరావటం కూడా అంత కష్టం. అటువంటి 
జటిలవ్యూహంలో చివరకు ధర్మరాజు దుర్యోధనుడి కర్ణికలోనే పట్టుపడవచ్చును. దానివలన ద్రోణుడికి పట్టియిచ్చిన పరువూ 
దక్కుతుంది. దుర్యోధనుడికి పట్టుకొన్న బిరుదూ దక్కుతుంది. దురాలోచనా పరుడైన దుర్యోధనుడి ఆశ తీరటానికి పద్మవ్యూహం 
అనువైనది కాబట్టి ద్రోణుడు దానిని పన్నాడు. 


పద్మవ్యూహం పాండవులకు పరువును, పౌరుషాన్నీ, చివరకు ప్రాణాలను నిలుపుకొనే జటిల సమస్యగా మారింది. అర్జునుడు 
లేని సమయంలో భీముడు సమరసన్నాహానికి సారథ్యం వహించటం సర్వసామాన్యమే. భీముడు ముందు నిలువగా వరుసగా 
సాత్యకి ధృష్టద్యుమ్న కుంతిభోజులు ఒక జట్టుగా, చేకితాన క్షత్రధర్మ క్షత్రవర్మలు ఒక జట్టుగా, ధృష్టకేతు నకుల సహదేవులు ఒక 
జట్టుగా, ఉత్తమౌజశ్ళిఖండి యుధామన్యులు మరొకజట్టుగా, ఘటోత్కచ విరాట ద్రుపదులు ఇంకొక జట్టుగా, ద్రౌపదేయ కేకయ 


పీఠిక - 22 


సృంజయాది బృందాలు చివరి జట్టుగానూ యుద్దస్ఫూర్తితో ముందుకు సాగి ద్రోణుడితో డీకొన్నారు. ఆచార్యుడు వారి ప్రయత్నాన్ని 
చూచి నవ్వి వారినందరినీ బాణవర్షంతో బడలుపడేటట్లు చేశాడు. పద్మవ్యూహముఖం పాశవికబలంతో పగిలిపోయేది కాదని 
పాండవులకు అర్థమయింది. ఆ వ్యూహాన్ని భేదించే ఉపాయం కొరకు ధర్మజుడు అన్వేషించి అభిమన్యుడిని ఆశ్రయించాడు. 
స “ఈ యొడ్డు భేదింప నే మెవ్వరము నేర; | మర్షునుండును నీవు నచ్యుతుండు. 
బ్రద్యుమ్నుండును దక్కం బారుడు మనల ను । ల్లస మాడకుండ నీలావు మెజసి 
భేదించి మా కెల్ల. బ్రియ మొనర్చు కుమార! యనవుడు నత డాననాబ్ద మలర 
“దీని ముఖంబు భేదించు తెజంగు నా । కెజింగించె మా తండ్రి; యేను దెజపి 


ఆ. సేయ నేర్తుం జొచ్చి చించి చెండాడెద; | మూంక లెల్లం జుట్టుముట్టినపుడు 
వెడలునట్టి వెరవు విన; దాని కేమి? నా । చొచ్చు నేర్చు బలువు6 జూడు మధిప! (ద్రోణ. 2. 5) 


అభిమన్యుడి మాటలలో పద్మవ్యూహ భేదనోపాయం స్పష్టంగా గోచరిస్తుంది. తిరిగివచ్చే పద్దతి ఆతడికి తెలియదు, 
పాండవులకు తెలియదు. ఆ సమయానికి అర్జునుడు వచ్చి సాయపడే అవకాశం కూడా లేదు. ఈ పరిస్థితిలో అభిమన్యుడి వెంట 
పాండవులు ప్రవేశించి దుర్భేద్యమైన పద్మవ్యూహ నిర్మాణాన్నే భగ్నం చేయటం తప్ప మార్గాంతరం లేదని తెలిసింది. అది భేదించటం 
సాధ్యమా? అసాధ్యమా? అనే మీమాంసకు అప్పుడు తావు లేదు. భీముడు తమబలంతో దానిని సాధించగలననే విశ్వాసాన్ని 
ప్రకటించాడు. “ధైర్యే సాహసే లక్ష్మీ” అనే న్యాయంతో అభిమన్యుడిని ముందు నడిపించారు. 


పాండవవీరులందరిలో అభిమన్యుడి కున్న ప్రత్యేకశక్తికి అప్పుడు గుర్తింపు వచ్చింది. తాతలకంటె, తండ్రులకంటె అతడికి 
ఆనాడు ఉన్నతస్థితి ఏర్పడింది. అర్జునుడు లేనినాడు పాండవసైన్యంలో అభిమన్యుడే అభినవారును డన్నట్లు స్ఫురించింది. 
శ్రీ కృష్ణు డుంటే అభిమన్య్యుడికి అవకాశం ఉండేది కాదు. పద్మవ్యూహ పరిజ్ఞానం సగం మాత్రమే తెలిసిన పండితుడే ఆనాడు 
మహాపండితుడైనాడు. అతడి ప్రతాపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించే అదను లభించింది; తన బలంమీద, నేర్పరితనం మీద విశ్వాసం 
పెరిగింది. దానివలన ఒక్కనాటిలో ఒక జీవితకాలం సంపాదించుకొనే కీర్తిని సాధించవచ్చునని యశోవీరం ఉప్పాంగింది. 
పాండవసైన్యముఖంలో నిలబడి ఉన్న భీముడితో తానా స్థానంలో నిలిచి యుద్దాన్ని ముందుకు సాగిస్తా నని ప్రతాపోక్తులు 
పలికాడు. 


చ. “నను విను కీచకాంతక! మనంబున ద్రోణు(డు మెచ్చం జొచ్చి య 
మొన. గలంగింప కిట్లు కురుముఖ్యుండు ధర్మసుతుండు గారవిం 
చిన జతనంబు నిష్ణలము సేయుదునే? నరు(డున్‌ సుభద్రయుం 
దనయుని గాంచి సంతసము దాల్బుట యంతయు రిత్తం బుత్తునే?' 


చ. “ఇదె యొక పిన్నవా6 డడరి యెక్కుడు మూ(కల క్రందు దోలెడుం 

గదుపుల వెల్పు గోపకుని కైవడి నంచు జనుల్‌ నుతింప. జే 

సెద; విని మామ ప్రీతి విలసిల్లంగం దండ్రియు సంతసిల్లం బె 

ట్టిదు( డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగి6 బేర్చెదన్‌' (ద్రోణ. 2. 10-11) 

ఇవన్నీ అభిమన్యుడు పేర్కొన్న లక్ష్యాలు. వాటిని సాధించి వీరులను యుద్దంలో కలతపెట్టి పాండవులకు గెలుపుబాట 

చూపటమే ఆతడి లక్ష్యం. గెలుపును వారు సాధించుకొని విజయఫలాన్ని పొందాలని ఆతడి అభిప్రాయం. ఈ పూనిక అంత 
భద్రమైనది కాదని సారథి అపశకునం పలికాడు. అయినా, ఆతడు వెనుకాడలేదు. అనుమానించలేదు. పద్మవ్యూహం భేదించాలని 
అభిమన్యుడు రౌద్రరసోల్లసితమూర్తి అయినాడు. మెరుపువలె మెరిసి ద్రోణుడిని బాధించి మొగ్గరంలోకి ప్రవేశించాడు. మహాసాగరంలో 


పీఠిక - 23 


మందరపర్వతం తిరిగినట్టు పద్మవ్యూహంలోని వీరులను పరాక్రమంతో చిలకటం మొదలుపెట్టాడు. అలంకార ధ్వని నాశ్రయించి 
ముందుగా హాలాహలం పుడుతుంది. అభిమన్యుడు మరణిస్తాడు. ఆ తరువాత అమృతం ఆవిర్భవిస్తుంది. అర్జునుడు సైంధవుడిని 
సంహరిస్తాడు ఆ తరువాత ద్రోణుడు ప్రాణత్యాగం చేస్తాడు. విజయాన్ని విజయుడు సాధిస్తాడు. 


పద్మవ్యూహఘట్టం నాటకంలోని గర్భసంధి స్వభావాన్ని కమనీయంగా సంతరించుకొని ఉన్నది. గర్భసంధిలో ప్రాప్యాశ 
అనే అవస్థ ప్రధానంగా ప్రవర్తిలుతుంది. ఫలం సిద్దిస్తుందో లేదో అనే సంశయంతో కార్యసిద్ధి అనిశ్చితంగా ఉండటం ప్రాప్యాశ. 
పాండవులకు పద్మవ్యూహం కార్యసిద్దినిగురించి అనిశ్చిత మానసికావస్థను సృష్టించింది. అందుకే వారు 'అభూతాహరణ'మనే 
అంగాన్ని ఎన్నుకొన్నారు. శత్రువ్యూహానికి ప్రతిక్రియ చేయటానికి ఒక వంచన కృత్యంవంటి ఉపాయాన్ని పన్నారు. అదే అభిమన్యుడిని 
వ్యూహభేదానికి నియోగించటం. ప్రాప్తాశలో అభిమన్యుడే ఆశాకిరణంవలె ప్రకాశించాడు. అతడు తన శక్తియుక్తులను గురించి 
యాథార్థ్యాన్ని చెప్పటంవలన ఫలసిద్ది అనుమానమైనా ఆశాజనకంగా నిలిచింది. ఆతడు స్వయంగానూ శత్రువీరుల చేతనూ 
ప్రదర్శింపజేసే క్రోధ సంభ్రమాదులు తోటకాన్ని పోషించాయి. రూపం, ఉదాహృతి, క్రమం, అనుమానం, అధిబలం, ఉద్వేగం, 
సంభ్రమం, ఆక్షేపంవంటి సంధ్యంగాలన్నీ పాండవ పక్షంలోనే కాక కౌరవపక్షంలో కూడా ప్రత్యక్షమౌతాయి. అందువలన మూడవనాటి 
యుద్ధం సమగ్ర గర్భసంధిని ప్రదర్శించింది. 


ద్రోణుడు ధర్మరాజును పట్టటానికి పద్మవ్యూహాన్ని పన్నాడు. దానివెనుక కౌరవుల ప్రాప్యాశ ఉన్నది. కాని, అభిమన్యుడు 
రంగంలోనికి ప్రవేశించి పద్మవ్యూహాన్ని సంక్షోభ పెట్టటంతో ధర్మజుడిని బంధించటం మరుగునపడిపోయింది. అభిమన్యుడు 
విజృంభిస్తే ధర్మజుడిని పట్టే వీరులే కౌరవపక్షంలో మిగులుతారా? అనే అనుమానం ధార్తరాష్రులకు కలిగింది. అందువలన 
అధర్మయుద్ధంలో ఆతడిని మూకుమ్మడిగా కూడి చంపట మొక్కటే ప్రాప్యాశకు దోహదమయింది. గర్భసంధ్యంగాలన్నీ పాండవ 
కౌరవ పక్షాలకు అన్వయించటం అద్భుతం. 


గర్భసంధిలో అర్థ ప్రకృతి పతాక. స్వీయ ప్రయోజనాన్ని సాధించుకొంటూనే ప్రధానకథకు అంగమై దాని ప్రయోజనాన్ని 
కూడా కొంతసాధిస్తూ కొంతవరకు వ్యాపించే ఉపకథ పతాకా. దానిని పతాకా కథ అంటారు. ఆ ఘట్టానికి నాయకుడిని 
పతాకానాయకుడనీ అంటారు. పాండవపక్షంలో పతాకా వృత్తాంతం అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించి కురువీరులను కలత పెట్టి, 
చివరకు వారి అధర్మ యుద్ధంలో చనిపోయిన గాథ. దానివలన పాండవులకు తీవ్రంగా బీజాన్వేషణం చేసికొనవలసిన అవసరం 
ఏర్పడింది. అభిమన్యువధ పాండవులచేత వరుసగా సైంధవుడినీ, ద్రోణుడినీ చంపటానికి కారణమై పర్వ ప్రయోజనాన్ని సాధించింది. 


ఇటు కౌరవ పక్షంలో ప్రకరీ నాయకుడుగా నిలిచినవాడు సైంధవుడు. అతడు శివుడివరంవలన పొందిన అవకాశం - 
అర్జునుడు లేని పాండవులను ఒకనాడు యుద్ధంలో నిలువరించగలగటం. ఆ వరం అర్జునుడు సంశప్తకులను వధించబోగా 
అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిననాడే వర్తిల్లే అవకాశం ఏర్పడింది. ఆనాడు పాండవుల సహాయం అభిమన్యుడి కందకుండా 
చేసి అభిమన్యుడి మరణానికి తోడ్పడ్డాడు. అది అతడు స్వయంగా సాధించిన ప్రయోజనమే. దానివలన అభిమన్యుడి మరణం 
సంభవించినా ధర్మరాజు పట్టుబడటం జరగలేదు. అందువలన ద్రోణుడు మరునాడు మరొక ఉపాయాన్ని పన్నుకొనవలసి వచ్చింది. 
ఈ విధంగా ప్రకరిఘట్టాలు ద్రోణపర్వంలో ప్రసిద్ధి చెందాయి. గర్భసంధిని గంభీరంగా పోషించాయి. 


అభిమన్యుడు పద్మవ్యూహాన్ని భేదించిన విధానాన్ని తిక్కన కన్నులకు కబ్టేటట్లు రచించాడు. వర్తులాకారంగా, చక్రవ్యూహంవలె 
పన్నబడిన పద్మవ్యూహంలో ప్రవేశించగానే దానిలో మహార్ణవంలో తిరిగే మందరపర్వతంవలె తిరిగి ఆ వ్యూహాన్ని కలతపెట్టాడు. 
అడవిలో చరించే తీవ్రానలంవలె వ్యాపించి సైన్యాలను పొడిచేశాడు. ప్రళయకాలంలో లోకాలను సంహరించే క్రీడ సలిపే శూలి 
వలె సైనిక సమూహాలను రూపుమాపాడు. ఈ మూడు రకాల రణక్రీడలు మండలాకారవ్యూహ రచనలధ్వంసనానికి ఉపయోగించేవి. 
మొదట కేసరాలుగా, దళాలుగా నిలిచినవారిని నిరాఘాటంగా చంపటం వలన పద్మవ్యూహంలో మూలస్థానమైన కర్ణికను చేరే 


పీఠిక - 24 


మార్గాన్ని సుగమం చేసికొన్నాడు. హుటాహుటిగా కర్ణికను చేరికొనటంవలన కొన్ని ప్రయోజనా లుండవచ్చును. 1.దళాలుగా ఉన్న 
వివిధ దేశాధిపతులను, కేసరాలుగా ఉన్న రాజకుమారులను అవలీలగా దాటిపోవటంవలన ఆ స్థానాలలో ఉన్నవారందరూ, 
ద్రోణుడివలెనే ఆశ్చర్యపోతారు. 2. మొన చించిన తరువాత తనవెంట వచ్చే భీమాదిపాండవ వీరులకు త్రోవ సుకరంచేయట 
మౌతుంది. 3. పద్మవ్యూహంలో లక్ష్యం దగ్గరికి సూటిగా పోవటం సబబు కాదన్నట్లున్నది. వక్రంగా, వర్తులాకారంగా సాగే రణ 
సంప్రదాయాన్ని అభిమన్యుడు పాటించాడు. 4. పద్మంలో ప్రవేశించే తుమ్మెద కేసరాలకంటె కర్ణికమీదనే వాలుతుంది. అట్లాగే 
పద్మవ్యూహంలో కర్ణికను భేదిస్తే మొత్తం నిర్మాణం శిథిలమౌతుందని అభిమన్యుడు అట్లా చేసి ఉంటాడు. 5. ధర్మరాజును 
పట్టివ్వాలని పగబట్టి అడిగిన కుటిలవర్తనుడు దుర్యోధనుడిని హుటాహుటిగా ఎదుర్కొని అతడిని ఓడించి బంధించి తెస్తే ధర్మరాజుకు 
సంతోషం కలుగుతుందని భావించి ఉండవచ్చును. 6. సామాన్యంగా ఇతరవీరులు వ్యూహభేదనం చేసిన దానికంటె విలక్షణంగా 
వ్యవహరిస్తే శ్రీకృష్ణార్ణునుల మెప్పు పొందవచ్చును. ఇన్ని ప్రయోజనాల నాశించి అభిమన్యుడు కర్ణికలో మహావీరులచేత 
రక్షించబడుతున్న దుర్యోధనుడికి ఎదురుగా పోయాడు. ఆ వ్యూహంలో అభిమన్యుడిని ఎదుర్కొనవలసిన అవసరం దుర్యోధనుడికి 
రావటం విశేషం. మెరుపుదాడితో కర్ణికను నాశనం చేసి దుర్యోధనుడిని ఓడించబోతున్న అభిమన్యుడిని ఎదుర్కోవటాన్ని ద్రోణుడు 
కర్ణికస్థానంలో ఉన్న మహావీరులనందరినీ ఎలుగెత్తి హెచ్చరించాడు. దానితో ఆ మూలస్థానంలో ఉన్న వీరులు వలయాకారంగా 
అభిమన్యుడిని ఆవరించారు. కాని, అతడిని నిలువరించలేకపోయారు. ఆ స్థితిని గమనించి ద్రోణుడు తాను మోహర ముఖస్థానాన్ని 
వదలి కర్ణిక రక్షణకు స్వయంగా వచ్చాడు. పద్మవ్యూహ సమగ్ర నిర్మాణం శిథిలం కావటం మొదలైనదనటానికి ఇది ప్రథమసూచన. 


దుర్యోధనాది వీరులందరూ ఒక్కుమ్మడిగా అభిమన్యుడిని చుట్టుముట్టి మరల దాడి చేయనారంభించారు. అప్పుడు 
సేనాపతుల సంహారం మొదలు పెట్టాడు అభిమన్యుడు. మొదట అతడిచేత చచ్చినవాడు అశ్మకుడు. అతడి పతనంతో భయపడి 
పరుగెత్తే సైన్యాలను పురికొల్చి కురుకుమారులు డీకొన్నారు. వీరు కర్ణికకు అండగా నిలిచి ఉన్న కేసరస్థానీయులలో కొందరు. 
వారందరినీ అభిమన్యుడు నురుమాడాడు. అంటే కొన్ని కేసరస్థానాలు ధ్వంసమయ్యాయన్నమాట! దానితో కర్ణిక మీద భారం 
పడటం మొదలయింది. మహావీరులలో ఒకడైన శల్యుడు విజృంభించి అభిమన్యుఢడిని ఎదుర్కొన్నాడు. కాని, ఆతడి వాడి అయిన 
బాణాలకు నిలువలేక మూర్చపోయాడు. అతడిని చూచి అతడి తమ్ముడు కోపించి అభిమన్యుడి పై యుద్దానికి వచ్చాడు. అతడి 
తలను నరసుతుడు భల్లంతో త్రుంచాడు. ఆ దెబ్బతో పెద్దలందరూ గగ్గోలుపడ్డారు. ద్రోణకృపద్రౌణి కృతవర్మ బృహద్బల కర్టాది 
వీరులందరూ పరస్పరం పేర్లుపెట్టి పిలుచుకొని ఎకమై, సైన్యాలను కూర్చుకొని పోరు ఘోరంగా సాగించినా ఆ బాలుడి పరాక్రమానికి 
ఎదురు నిలువలేకపోయారు. అభిమన్యుడు కొరవి త్రిప్పినట్లు తిరిగి వారిసేనలను పీనుగు పెంటలు చేశాడు. కర్ణికా స్థానానికి 
నాయకుడుగా ఉండవలసిన దుర్యోధనుడు, అతడికి అండగా నిలువవలసిన యోధగణం వికావికలు కాగా, కర్ణికను కూడా 
సర్వసైన్యాధ్యక్షుడు రక్షించుకొనవలసిన దుఃస్థితి ఏర్పడటం రెండవ క్షీణ దశ. 


ఆ దీనప్టితి దుర్యోధనుడి దురాశవలన ఏర్పడిందని ద్రోణుడు భావించాడు. రారాజును ఓదార్చటానికి బదులు అభిమన్యుడి 
ప్రతాపాన్ని కృపాచార్యుడిముందు ప్రశంసించి అతడి గుండెలు మండేటట్లు చేశాడు. ఇది ద్రోణుడి గూఢకోప వ్యంగ్యాభివ్యక్తి. 


ఉ. “తమ్ములు నన్నలుం జెలులు6 దండ్రులు మామలు భృత్యులుం బ్రమో 
దమ్మునం దేల నిట్లు వడి. దాశెడునే విజయాత్మజుండు ఘో 
టమ్ములు6 గుంజరమ్ములు బడల్పడం దేరులు నుగ్గు గాగ నా 
నమ్మిన యోధవీరులు వినాశము, భంగము నొంద నొక్క(డున్‌' (దోణ. 2. 43) 


అభిమానధనుడైన రారాజు ఆ మాటలు విని వెలవెలబోయాడు. దీనమైన ముఖంపెట్టాడు. దానిని కప్పుకొనటానికి నవ్వుగాని 
నవ్వు నవ్వుతూ ద్రోణుడిని గురించి మిత్రులతో ఇట్లా నేరాలు చెప్పాడు. 


పీఠిక - 25 


చ. “పలుకులు వింటిరే ధనువు పట్టెడి వారికి నెల్ల నొజ్జ దో 
ర్పల విదితుండు గుంభజు(డు బాలుని నొక్కరు6. జంచలాత్ము వెం 
గలి గడు. బెద్దం చేయుచు. బొగడ్తకు6 జొచ్చె? నితండు నొంపంగాం 
దలంపడు వీనిం బార్జునకు. దాం గడు గూర్చుట నెంత త్రుళ్ళినన్‌.' 


చ. “గురుని యుపేక్షం జేసి తనకున్‌ సమరోద్ధతి సెల్ల దాని నీ 
వెరవి(డి గానలేండు; దన వీరమ కాం గొని విజ్ఞవీగాడుం; 
బొరిగొను. డందటుం గడ(గి పోవంగనీక దృఢాస్ర శస్త్ర ని 
ష్టురపరిపాతనోగ్రముగ6 జుట్టును ముట్టి చలం బెలర్బంగన్‌. (దోణ. 2. 45,46) 


ఆచార్యుడి అర్జున పక్షపాతమే అభిమన్యు డింతగా పెచ్చు పెరిగిపోవటానికి కారణమని మిత్రులకు నమ్మబలికి దుర్యోధనుడు 
ద్రోణుడికి అలక తెప్పించాడు. అందరూ కలిసి అభిమన్యుడిని చుట్టుముట్టటానికి పూనుకొనేటప్పుడు అన్నగారి మీద అభిమానంతో 
దుశ్శాసనుడు ముందుకు వచ్చి అభిమన్యుడితో తలపడి, పోరి, నిలువలేక రథంమీద చచ్చినవాడివలె మూర్చలోపడ్డాడు. సారథి 
అతడి రథాన్ని దూరంగా తీసికొనిపోయాడు. కర్ణికాస్థానంలో ఉన్నవీరులకు ప్రతినిధిగా పోరిన దుశ్శాసనుడు తరువాత చాలమందికి 
బాట చూపాడు. కర్ణుడు అట్లాగే యుద్దంచేసి అలసిపోయాడు. అతడి తమ్ముడు అన్నకు సాయంగా వచ్చి యుద్దంలో ప్రాణాలు 
కోల్పోయాడు. దుర్యోధనుడిని రక్షించవలసిన మహావీరులందరూ పరుగులు తీస్తుంటే సర్వసేనాధ్యక్షుడు ఇట్లా మొరపెట్టుకొనవలసి 
వచ్చింది. 


చ. “నిలు నిలు కర్ణ! యో కృపుండ! నీ విటు లేల కడంక దక్క? సా 
బల! ధృతి దూల నేమిటికి? బాహ్లిక! యిత్తటి( గౌరవేంద్ర! నీ 
బలము. జలంబు. జూపి నిలుపం దగు సేనల నంచు. బెక్కు భం 
గులం బురికొల్ప నెవ్వరును గోల్తల6 సేయర; యేమి సెప్పుదున్‌!' (ద్రోణ. 2. 59) 


సంజయుడు చెప్పిన ఈ కథనం వలన కర్ణికాస్థానం ఎంత శిథిలమయిందో సర్వసేనాని పిలువు ఎంతటి అరణ్య 
రోదనమయిందో తెలుస్తుంది. ఇది శోచనీయమైన మూడవ దశ. 


కౌరవ వీరులకు యశస్సో, మరణమో తేల్చికొనవలసిన తరుణం ఏర్పడింది. సైంధవు డడ్గుపడటంవలన భీమాదుల 
సాయం అభిమన్యుడికి అందకపోవటంతో అతడికి ఏకవీరయుద్ధం తప్పనిదైపోయింది. తిరిగిపోలేని వ్యూహంలో చేతికందినంతవరకు 
శత్రుసంహారం చేసి వ్యూహాన్ని నిర్వీర్యం చేయటమే ఆతడికి మిగిలింది. అందులో యశస్సో, మృత్యువో - దేనికైనా తెగించి 
పోరవలసిన సమయం ఆసన్నమయింది. వ్యూహం బలమైనదైనా వ్యూహరక్షకులు బలమైనవారు కాలేకపోయారు. వృషసేనుడు 
సాహసించి పోరాడి మూర్భితుడయ్యాడు. వసాతిభూపతి రణంలో ప్రాణాలు వదిలాడు. రుక్కధరుడు యుద్ధంలో కూలిపోయాడు. 
దానిని చూచి పెక్కురు రాజులు అభిమన్యుడిని పగతో ముట్టడించి క్రమ్ముకొన్నారు. అభిమన్యుడు చనిపోయాడని అందరూ 
అనుకొన్నారు. కాని, ఆ మూకదాడినుండి గాంధర్వమాయతో విజయస్ఫూర్తితో బైటపడి వారిని తరిమికొట్టాడు. దుర్యోధనుడు 
పనుబలంతో అభిమన్య్యుడిని డీకొని మంచిపోరు నిచ్చాడు. కాని, అభిమన్యుడి ఆగ్రహానికి తాళలేక వెనుదిరిగిపోయాడు. ఆ 
సన్నివేశం గమనించి రోషంతో దుర్యోధన పుత్రుడైన లక్ష్మణకుమారుడు అభిమన్యుడి పై విరుచుకొనిపడి పోరు సాగించాడు. కాని, 
అతడి చేతిలో మరణించాడు. కొడుకును చంపిన అభిమన్యుడిపై దుర్యోధనుడు మండిపడ్డాడు. కృపాశ్వత్తామాది వీరులు అందరూ 
కలిసి అతడి మీదపడి నిరయగా చంపండి అని ఆజ్ఞనిచ్చాడు. వారా ప్రయత్నంచేసి విఫలులయ్యారు. అభిమన్యుడు సైంధవుడిమీద 
విజృంభించి పాండవులకు అడ్డంకి తొలగించే ప్రయత్నం చేశాడు. కాని, దళస్థానాలలో ఉన్న నిషాదులు, కళింగులు మొదలైన 


పీఠిక - 26 


గజ సైన్యాధిపతులు ఎదుర్కొన్నారు. జయద్రథుడు పాండవుల నడ్డగించి దూరంగా తీసికొనిపోయాడు. అభిమన్యుడు ఒంటరిపోరు 
సాగించాడు. కేసరస్థానీయులైన శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు, గాంధారపతి 
మొదలైన వీరులు అతడిని చుట్టుముట్టి పోరాడారు. వారందరినీ అభిమన్యుడు బాణాలతో జర్జరిత దేహులనుగా చేయగా, 
వారందరూ కలిసి దుర్యోధనుడి వద్దకు వచ్చి అభిమన్యుడి వీరాన్ని ప్రశంసించారు. అతడు అభినవ అర్జునుడుగా ద్రోణుడు 
పొగిడాడు. దీనితో పద్మవ్యూహం నిర్వీర్యమైనట్లు అందరూ భావించారు. అది చివరి నిరాశా దశ. 


అభిమన్యు వధోపాయాన్ని చెప్పుమని దుర్యోధనుడు ద్రోణుడిని అడిగాడు. అతడు నవ్వి ఈ విధంగా చెప్పాడు: 
“కవచధారణమనే విద్యను నేను అర్జునుడికి ఇచ్చాను. అతడు అభిమన్యుడి కిచ్చాడు. అందువలన అతడిని నొప్పించటం శక్యంకాదు. 
అయితే, కపటోపాయంతో అతడి అల్లెత్రాడును త్రెంచాలి, విల్లును విరవాలి, ఆ తరువాత గుర్రాలను, సారథిని చంపి అతడిని 
వధించే యత్నం చేయాలి. అతడి చేత ధనువుంటే దేవతలు కూడా దరిచేరలేరు. నీ వట్టా అధర్మయుద్దం చేయగలిగితే కార్యాన్ని 
సాధించగలము” అని దుర్యోధనుడిని ద్రోణుడు పురికొల్పాడు. 


కర్ణుడు వంచనతో వెనుకనుండి అభిమన్యుడి విల్లును విరిచాడు. ద్రోణుడు గుర్రాలను చంపాడు. కృపుడు సారథిని 
చంపాడు. శకుని, కృతవర్మ, శల్య, బాహ్లిక, అశ్వత్సామాదులు అతడిపై బాణాలను గుప్పించారు. విరథుడైన అభిమన్యుడు కత్తీ, 
డాలూ తీసికొని గగనానికి ఎగిరి మండలాకారంలో తిరుగుతూ యోధులను వేధించాడు. ద్రోణుడు కత్తిని విరుగకొట్టాడు. కర్ణుడు 
పలకను పగులకొట్టాడు. శకుని, కృతవర్మాదులు చక్రాన్ని ముక్కలు చేశారు. ఆపైన గదను చేపట్టి అశ్వత్థామ పై ఉరికాడు. 
అతడు పరుగెత్తాడు. గాంధారులు, వసాతీయులు, కేకయులు మొదలైనవారు దాడిచేశారు. వారిని అభిమన్యుడు వీరవ్రతంతో 
ధీరత్వంతో నొప్పించాడు. అంతలో దుశ్శాసనుడి కొడుకు అతడిపై దాడిచేశాడు. వారిద్దరూ క్రోధమూర్తులై రౌద్రరసం చిప్పిల్లగా 
ద్వంద్వయుద్ధంచేసి రణరంగంలో ఒకేసారి చనిపాయారు. 'శౌర్యసార సంపాదిత రౌద్రుండైన సౌభద్రుడు' పడిపోవటంతో పద్మవ్యూహం 
ఎంత గెలిచిందో, అంత ఓడింది. అధర్మయుద్దంలో పెక్కురు కలిసి ఒక్కడిని చంపారని పంచభూతాలు అరచాయి. సాయంకాల 
మయింది. యుద్దం ఆగింది. కౌరవులు ఉప్పాంగారు; పాండవులు శోకమూర్తు లయ్యారు. 


కారవుల రౌద్రకర్మ ద్రోణుడి నాయకత్వంలో సాగింది. ఆ పాపకర్మలో ఆయన పాత్ర బలీయమైనది కూడా. దుర్యోధనుడి 
సైన్యాధ్యక్షుడిగా ఆయన ఒక అధర్మయుద్దానికి నాందిపలికాడు. అది ధర్మరాజు మనస్సును బాధించింది. ఆచార్యుడి ప్రవర్తనమీదకంటె 
అభిమన్యుడికి సహాయం అందకుండా పాండవుల నడ్డగించిన సైంధవుడి మీద అర్జునుడు ఆగ్రహించాడు. పుత్రవియోగ దుఃఖంలోనుండి 
శత్రుసంహార రౌద్రం ఉద్భవించింది. శ్రీకృష్ణుడి దివ్యానుగ్రహంతో పరమేశ్వర వరప్రసాదంతో అర్జునుడు మరునాడు సూర్యాస్తమయంలోపల 
జయద్రథవధ చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. అట్లా చేయలేకపోతే గాండీవంతోసహా అగ్నిలో ప్రవేశిస్తానని ప్రకటించాడు. 


పార్టుడి ప్రతిజ్ఞ కౌరవపాండవుల కిద్దరికీ పెద్ద సమస్య అయింది. ఒకరికి సైంధవ ప్రాణరక్షణ. మరొకరికి పార్థ ప్రాణరక్షణ. 
ఈ రెండింటి నడుమ ధర్మరాజును పట్టితెచ్చే కార్యం తెరవెనుకకు పోయింది. అర్జునుడు ప్రతిజ్ఞానిర్వహణంలో విఫలుడైతే 
చనిపోతాడు కాబట్టి మర్నాడు అర్జునుడు లేని యుద్ధంలో ధర్మరాజును పట్టికొనటం సులభమని ద్రోణుడు భావించాడు. గర్భసంధిలో 
కథ భావికార్య విమర్శలో పడింది. 


13. నాల్గవనాటి యుద్ధం: విమర్శ సంధి : శకటపద్మసూచీవ్యూహాలు : 


చ. “అనిమిష దైత్య కింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 
దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్రు(డు గ్రుంకకుండు ము 
న్న నరవరేణ్య! యిత్తెజిగు నా కొనరింపంగ రాక యున్న నే 
ననలము సొచ్చువాండ నృపులందజు6 జూడగ గాండివంబుతోన్‌'. (ద్రోణ. 2. 281) 


పీఠిక - 27 


ద్రోణుడి నాల్గవనాటి యుద్దానికి అర్జునుడి ప్రతిజ్ఞ కేంద్ర బిందువు. ఇది విమర్శ సంధికి కీలకం. గర్భసంధిలో ప్రకాశించిన 
బీజార్జాలను గురించి క్రోధవ్యసనాదులతో చేసే పర్యాలోచనం విమర్శసంధిలో ప్రకటితమౌతుంది. వాటి స్వరూప స్వభావాలు 
ఇట్లా ఉంటాయి. 


1. గర్భసంధిలో పలువురు కూడి అన్యాయంగా అభిమన్యుడిని చంపారు. వారు చేసిన అన్యాయానికి వారు అన్యాయపు 
చావులు చచ్చే యోగ్యతలను సంపాదించుకొన్నారని ధార్మికులు భావించారు. 


2. అభిమన్యుడి వ్యూహం ప్రకారం పాండవ సహాయం అతడికి అందకుండా అవరోధం కలిగించిన సైంధవుడు చేసిన 
నేరం క్షంతవ్యం కానిది. కాబట్టి అతడి చావుకు అర్జునుడు ముహూర్తంపెట్టటం, ఆ ప్రతిన సాధ్యమా? అని అనేకులు అనేక 
విధాలుగా కలతచెందటం. శ్రీకృష్ణానుగ్రహంవలన పారుడు పాశుపతాస్తాన్ని సమంత్రకంగా పొంది ఫలావాప్తికి మార్గం 
ఏర్పరచుకొనటం. 


3. ద్రోణుడు నాల్గవనాటి యుద్ధంలో ధర్మరాజును పట్టటం కంటె, సైంధవుడిని రక్షించే యత్నానికే ప్రాధాన్యం ఏర్పడటం. 


4. సైంధవుడు యుద్ధభూమినుండి వైదొలగటానికి పూనుకొనగా అతడిని వారించి, అతడి రక్షణకు ద్రోణుడూ పూచీ 
వహించటం. దానికై ద్విముఖవ్యూహాన్ని సిద్ధం చేయటం. ఒకటి - సైంధవుడిని అర్జునుడికి అందుబాటులో లేకుండ దూరంగా 
ఉన్న వ్యూహంలో సురక్షితుడిగా ఉంచటం. రెండు-అర్జునుడు అతడిని చేరకుండా అవరోధాల నెన్నో కల్పించి సూర్యాస్తమయం 
వరకు నిగ్రహించగలిగితే అతడు అగ్నిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ధర్మజుడిని పట్టటం సులభమౌతుందని భావించటం. 


5. ద్రోణుడు సైంధవ రక్షణకై వ్యూహత్రయ సంపుటిని సమీకరించాడు. సైంధవుడు, భూరిశ్రవుడు, కరుడు, అశ్వత్థామ, 
వృషసేనుడు, కృపాచార్యుడు కలిసి ఉండాలి. వారి అధీనంలో ఉత్తమజాతివైన పదునాలుగువేల ఏనుగులు, అరువదివేల 
రథాలు, లక్ష గుర్రాలు, పది లక్షల పదాతులు ఉండాలి. వారి స్థావరం ప్రధానవ్యూహానికి వెనుకగా మూడు యోజనాల దూరంలో 
ఉండాలి అని ముందుగా నిర్దేశించటం. 


ప్రధాన వ్యూహంగా శకటవ్యూహాన్ని పన్నాడు. దాని పొడుగు పన్నెండు గవ్యూతులు. వెడల్పు అయిదు గవ్యూతులు. 
దీనిలో పడమటి సగభాగంలో పద్మవ్యూహాన్ని గర్భవ్యూహంగా అమర్చాడు. ఆ మధ్యభాగంనుండి సేనాముఖం వరకు 
కలిపేవిధంగా ఉండేటట్టు సూచీవ్యూహాన్ని అమర్చాడు. సూచీముఖంలో కృతవర్మ నుంచాడు. అతడి వెనుక కాంభోజరాజును, 
అతడి వెనుక శతసహస్రయోధులను ముందుంచుకొని దుర్యోధనుడిని, సూచీమూలస్థానంలో జయద్రథుడిని నిలిపాడు. 
ఇది అద్భుతమైన వ్యూహమని దేవతలు కూడా మెచ్చుకొన్నారు. వ్యూహత్రయంలో సూచీవ్యూహం కీలకపాత్రను నిర్వహిస్తుందని 
తెలుస్తున్నది. దీనిని రక్షించుకొంటే అర్జునుడిని ప్రవేశించకుండా అడ్డగించవచ్చును. దీని ద్వారా సైంధవుడి రక్షణలో 
స్వీయబలాలను వలసిన చోట్లకు ప్రసారం చేసికొనవచ్చును. 


దుర్మర్వణుడు ద్రోణుడు పన్నిన వ్యూహాలను కాదని తాను స్వంతంగా పది హేనువందల విండ్డదూరంలో మరొక వ్యూహం 
పన్ని అర్జునుడిని హుటాహుటి ఎదిరించటానికి సిద్దమయ్యాడు. దుశ్శాసన వికర్ణులు సైంధవ రక్షణార్ధం నిజ బలాలతో ఆ 
సమీపంలో నిలిచి ఉన్నారు. ద్రోణుడు శకటవ్యూహముఖంలో ఉన్నాడు. 


6. అర్జునుడు దీనికి దీటుగా మరొక మహావ్యూహాన్ని పన్నలేదు. దర్మజుడి రక్షణకు సాత్యకి నాయకత్వంలో ఒక దృఢవ్యవస్థను 
ఏర్పాటు చేయటం. కౌరవులకు సైంధవరక్షణ మెంత ముఖ్యమో పాండవులకు ధర్మజ రక్షణమంత ముఖ్యమని చెప్పి, దానిపై 
ప్రత్యేక శ్రద్దవహించటం. తన వెంట కొందరు వీరులు కలిసి రాగా ఒంటరిగా కౌరవవ్యూహాన్ని భేదించి గడువులోపల సైంధవవధ 
చేసే దృఢయత్నం చేయటం. అతడికి తోడుగా ధృష్టద్యుమ్నుడు, నకులుని సుతుడు శతానీకుడు ముందుకుసాగుతూ ఆయా 
సమయాలకు అనుగుణమైన మొగ్గరాన్ని కల్పించటం. 


పీఠిక - 28 


7. అర్జునుడు కౌరవవ్యూహాన్ని అంచెలంచెలుగా ధ్వంసం చేసిన విధం అపూర్వం. ఆ క్రమాన్ని పరిశీలిస్తే శత్రువ్యూహరహస్య 
విచారం ఆయన కెంత గాఢంగా ఉన్నదో స్పష్టమౌతుంది. రేఖామాత్రంగా గమనించటం ప్రస్తుత కర్తవ్యం. 


8. ద్రోణవ్యూహానికి ముందే దుర్మర్శణుడి వ్యూహం ఉండటంచేత, బాహుగర్వంతో అతడు అర్జునుడిపై దూసుకొని వచ్చాడు. 
అర్జునుడు నవ్వుతూ “వీడే ఈనాటి తొలిముద్ద' అని నవ్వుతూ అతడిని చంపాడు. దుర్మర్షణుడి సహాయకులందరూ ఒక్కుమ్మడి 
పార్టుడిని క్రమ్ముకొని దొమ్మియుద్దం చేశారు. వారిని పార్టుడు నుగ్గు నుగ్గు చేసి సేనలను తరిమికొట్టాడు. దీనితో ద్రోణవ్యూహానికి 
కంచెగా నిలిచిన దుర్మర్షణుడి బలగం నశించి, దారి ఏర్పడింది. 


9. దుర్మర్శణుడి వెనుకభాగంలో వ్యూహంలో భాగం కాకపోయినా అనుబంధ వ్యూహంగా నిలిచి ఉన్నారు దుశ్శాసన వికర్ణులు. 
దుశ్శాసనుడు బహుళగజ సైన్యంతో అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అతడి బలాన్ని అణచి అతడు ద్రోణుడి మొగంచూస్తూ వెనుదిరిగి 
పరుగెత్తాడు. దానితో ద్రోణవ్యూహానికి ఉన్న రెండవ కంచె కూలింది. సైంధవుడివైపు పురోగమించాలని అర్జునుడు యత్నించాడు. 


10. శకటవ్యూహముఖంలో ఉన్న ద్రోణాచార్యుడి నతిక్రమించాలని అర్జునుడు ఆయన అనుమతి కోరాడు. 'నన్ను గెలవకుండా 
సైంధవుడిని ఎట్లా సమీపించగలవు?” అని శస్త్రాస్తాలను ప్రయోగించి శ్రీకృష్ణార్ణునులను బడలేటట్లు చేశాడు ద్రోణుడు. అర్జునుడు 
ఆచార్యుడి చాపాన్ని విరుగగొట్టాడు. అల్లెైత్రాడును తెంపాడు. శ్రీకృష్ణుడి సూచనమేరకు వెంట వెంటనే విజృంభించి ద్రోణుడికి ప్రదక్షిణం 
చేసి దాటి శకటవ్యూహంలో ప్రవేశించాడు. శత్రువును గెలవకుండా ఇట్లా పోవటం ఎక్కడైనా ఉన్నదా? అంటూ నవ్వుతూ ద్రోణుడు 
అర్జునుడిని వెంటాడాడు. “యుద్ధంలో పోరే నిన్ను పరమేశ్వరుడు కూడా ఎదురొడ్డలేడు' అంటూ వినయంతో కీర్తించి మొగ్గరంలోనికి 
ప్రవేశించాడు. అతడివెంట పాంచాలకుమారులు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు వ్యూహంలోకి చొచ్చుకొనిపోయారు. శకటవ్యూహం 
శిథిలంకావటం మొదలయింది. ఆచార్యుడి కన్నులముందే, ఆయన అర్జునుడిని వెంటాడిపోరినంత పోరి, వ్యూహముఖాన్ని 
రక్షించుకొనటానికి తిరిగి వెళ్ళాడు. అంటే శకటవ్యూహంమీద అర్జునుడు పట్టుసాధించా డన్నమాట. 


1 మధ్యభాగంలో సూచీవ్యూహం ఉన్నది. దాని అగ్రభాగంలో కృతవర్మ ఉన్నాడు. అతడు వక్రమార్గంలో అర్జునుడిని 
వెనుకనుండి ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు పార్టుడు కృతవర్మను మూర్భలో ముంచి ముందుకు సాగాడు. కృతవర్మ 
మూర్భనుండి తేరుకొని నరుడిమీద, అతడి అనుచరులమీద బాణాలు కురిపించాడు. అర్జునుడు అతడి విల్లును విరిచాడు. 
అతడికీ, కృతవర్మకూ తోడుగా సూచీముఖంలో ఉన్న శ్రుతాయుధుడు పోరు సాగించాడు. వరుణ తనయుడైన ఆతడి బాణప్రయోగం 
వికటించి ఆతడినే చంపింది. అంతకు పూర్వమే అర్జునుడు అతడి చేతులు నరికాడు. 


12. సూచీముఖంలో కృత వర్మకు సాయంగా నిలిచిన మరొక వీరుడు కాంభోజరాజు. అతడు అర్జునుడితో పోరి ఆతడి 
చేతులలో చనిపోయాడు. ఆ తరువాత దూసుకొని వచ్చిన నియుతాయువు, దీర్భాయువు అనేవారిని తేలికగా పార్టుడు చంపాడు. 
మొత్తంమీద అర్జునుడు ద్రోణుడిని దాటి వచ్చాడు. కృతవర్మను బాధించాడు, ప్రతాయుధుడిని కూల్చాడు, కాంభోజపతిని చంపాడు, 
శుతాయువు మొదలైన వారిని హతమార్చాడు. సూచీవ్యూహ ప్రవేశానికి మార్గం ఏర్పరచుకొన్నాడు. 


13. సూచీవ్యూహ గర్భంలో నూరువేల యోధులను చుట్టూ ఉంచుకొని దుర్యోధనుడు ఉన్నాడు. తరువాతి దాడి అతడిమీద 
జరుగబోతుంది. అంతవరకు అర్జునుడిని రానిచ్చిన ద్రోణాచార్యుడిమీద దుర్యోధనుడికి కోపం వచ్చింది. అతడిని పాండవ పక్షపాతి 
అని నిందించాడు. అతడిని నమ్మి మరొకచోటికి పారిపోకుండా సైంధవుడు రణరంగంలో నిలిచినందుకు ఫలం అతడి మృత్యువా? 
అని ప్రశ్నించాడు. ద్రోణుడు 'తేనె పూసిన కత్తి అని దూషించాడు. అయినా, అది సమయం కాదని శాంతించి పార్టుడి రాకవలన 
రాజలోకం వెలవెలపోతున్నదనీ, సైంధవరక్షణకు ఉపాయం చెప్పుమనీ వేడాడు. ద్రోణుడు శ్రీకృష్ణపాండవుల మహిమను చెప్పి, 
తాను వ్యూహముఖంనుండి వెనుకకు రాగూడదని తెలిపి, వృద్ధుడైన ద్రోణుడు అర్జునుడి వేగాన్ని అనుకరించలేడని పేర్కొని, సమ 


పీఠిక - 29 


వయస్కుడైన దుర్యోధనుడిని నరుడిమీద యుద్దం చేయటానికి పురికొల్పాడు. రక్షాకవచాన్ని ఒకదానిని ప్రసాదించాడు. దానిని 
పొందిన దుర్యోధనుడు అర్జునుడిని అడ్డగించాడు. దానితో సైంధవరక్షకులలో ముఖ్యుడైన దుర్యోధనుడే నరుడితో యుద్దానికి 
దిగవలసి వచ్చింది. అర్జునుడు సూచీవ్యూహాన్ని నిపుణంగా విచ్చి అందులో ప్రవేశించి ముందుకు సాగాడు. 


14. అర్జునుడి వెంట వస్తున్న ధృష్టద్యుమ్నుడితో ద్రోణుడు తలపడ్డాడు. యుద్ధంలో అతడిని చంపబోయాడు. కాని, 
సాత్యకి అడ్డుపడి మిత్రుడిని రక్షించాడు. ద్రోణుడు అతడిపై పోరు సాగించాడు. ధర్మజభీమనకులసహదేవులు సాత్యకికి తోడువచ్చారు. 
అంటే ద్రోణుడి దృష్టిని సైంధవుడినుండి పాండవులు మళ్ళించారు. ఆ అదనుచూచి అర్జునుడు రథాన్ని సైంధవుడిమీద 
లంఘించుమని శ్రీకృష్ణుడిని కోరాడు. 


15. రథం ముందుకు సాగింది. అర్జునుడి వాడి బాణాలతో విరథుడు, వికలహస్తుడు అయిన దుర్యోధనుడు అవివేకంగా 
ఈ కవచం నిష్ఫృలమని భావించి తనకు తానే ఆ కవచాన్ని తీసివేసి, వేరొక కవచాన్ని ధరించాడు. ఆ విధంగా ద్రోణుడు, దుర్యోధనుడికి 
చేసిన కవచప్రదానంవలన కలిగిన అడ్డంకి అర్జునుడికి తొలగిపోయింది. 


16. ధర్మరాజు ద్రోణుడిని ఎదుర్కొని విరథుడై చేతులెత్తి నిలిచాడు. ద్రోణుడు అతడిపై బాణాలు వేయక చుట్టూ ఉన్న 
సేనను చెండాడాడు. ఆ విధంగా ధర్మరాజును పట్టుకొనటానికి అందివచ్చిన మంచి అవకాశాన్ని వదలుకొన్నాడు. దానికి 
యుద్దనియమంతో పాటు ధర్మరాజుకు ఇచ్చిన వరంకూడా కారణం కావటం విశేషం. 


17. కర్ణ దుర్యోధనులు అర్జునుడి ధాటికి నిలిచి సైంధవ రక్షణం చేయలేకపోతుండగా అశ్వత్థామ, శల్య, వృషసేనులు 
సైంధవుడికి పెట్టనికోటగా నిలిచారు. అర్జునుడు, సాత్యకి, భీముడూ కలిసి వారిని బలంగా ఎదిరించి వ్యూహాన్ని బలహీనం 
చేశారు. దుర్యోధనుడు ద్రోణుడిని నిందించాడు. 


18. ద్రోణుడు నొచ్చుకొన్నాడు. కోపంతో దుర్యోధనుడికే సైంధవుడిని రక్షించుకొనే బాధ్యత వదలిపెట్టాడు. వ్యూహముఖంలో 
ఉండి పాండవసైన్యం లోనికి రాకుండా చూచాడు. దానితో సైంధవరక్షణ కౌరవులకు భారమై పోయింది. కథ అడ్డంతిరిగింది. 
కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, వృషసేనుడు - మొదలైనవారు సైంధవ రక్షణలో దడికట్టి నిలిచి పోరు ఘోరంగా సాగించారు. 
కౌరవవీరులు ఎట్లాగైనా కాలయాపనం చేసి సూర్యాస్తముయమయ్యేంతవరకు యుద్ధం సాగించాలని ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు 
వారి వ్యూహాన్ని గమనించి ఉపాయాంతరాన్ని ఆలోచించాడు. మాయా తిమిరాన్ని కల్పించాడు. సూర్యు డస్తమించాడన్న భ్రాంతిని 
అందరికీ కలిగించటంతో ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో తలెత్తి చూస్తున్న సైంధవుడి తలను అర్జునుడు బాణంతో నరికాడు. పాశుపతాస్త్రంతో 
ఆ తల క్రిందబడకుండా వృద్ధక్షత్రుడి ఒడిలో పడేటట్టు చేశాడు. 


19. ద్రోణుడు నాలుగవరోజు కల్పించిన వ్యూహం సంశ్లిష్టమయింది. సంక్షిషమ్రుయింది. అయినా అర్జునుడు అందులోని 
ఆయువుపట్టును గ్రహించి సూచీవ్యూహాన్ని భేదిస్తే మిగిలిన వ్యూహాలు తమంతటతాము విచ్చిన్నమై పోతాయన్న ప్రతివ్యూహాన్ని 
పాటించాడు. కార్యాన్ని సాధించాడు. 


20. ద్రోణుడు శకటవ్యూహం ముఖాన నిలబడి ఉన్నాడు. అర్జునుడు తనను తప్పించుకొని వ్యూహంలోకి ప్రవేశించగా 
అతడిని వెన్నంటాడు. కాని, అతడిని నిలువరించలేకపోయాడు. దానికి కారణం అతడికి శక్తిలేక కాదనీ, అర్జునుడి మీద మమకారమనీ 
దుర్యోధనుడు దూషించాడు. అర్జునుడు కౌరవవ్యూహాన్ని ధ్వంసం చేస్తుండగా ద్రోణుడు ధర్మరాజును పట్టాలని ప్రయత్నం చేశాడు. 
అతడు విరథుడై నేలమీద నిలిచి చేతులెత్తి ఉన్నప్పుడు పట్టుకొనవచ్చును కాని, యుద్ధనీతిని అనుసరించి ఆచార్యు డాపని 
చేయలేదు. దుర్యోధనుడు దానికీ కోపగించాడు. ఎంతటి వ్యూహం కౌరవులకొరకు పన్నినా ద్రోణుడి అంతర్వ్యూహం మరొకటున్నదని 
దుర్యోధనుడికి తెలిసింది. ఆచార్యుడిని అనుమానించే దుష్టచతుష్టయాన్ని సంబాళించుకొంటూ ఆడినమాట తప్పకుండా ఇటు 
దుర్యోధనుడినీ, అటు ధర్మరాజునూ మెప్పించే క్లిష్పపాత్ర ద్రోణుడు. ధర్మం కొరకు నిందలు పడినా చలించని దృఢవ్రతుడు. 


పీఠిక - 30 


ఎంతటి క్లిష్టవ్యూహం పన్నినా శ్రీకృష్ణుడి మహిమముందు, అర్జునుడి పరాక్రమం ముందు అది నిలవటం కష్టమనీ, కౌరవులకు 
విజయం అసాధ్యమనీ భావించి మనకు అనేకాంశాలలో బీజార్ధాలను గురించిన విమర్శలను మిగిలించి, పాండవులకు విజయం 
కలిగే ప్రాప్తాశను కలిగించిన యోధుడు ద్రోణుడు. అయిదవనాటి యుద్దంలో ప్రాణత్యాగం చేసి పాండవ విజయమార్గాన్ని 
సుకరం చేసిన వుణ్యశ్లోకుడు ద్రోణుడు. 


14. అయిదవనాటి యుద్ధం: నిర్వహణ సంధి: ద్వంద్వ యుద్దాలు : 


1. ద్రోణపర్వ నిర్వహణం అద్భుతంగా సాగింది. పాండవులమీద పగబట్టిన రాజరాజు అర్జునుడి పరాక్రమాన్ని లోలోన 
ప్రశంసించినా బయటపడడు. ద్రోణుడు అర్జునుడిమీది అభిమానంతో అతడిని చంపడని తేలింది. అతడు చావకపోతే ధర్మజుడిని 
పట్టడని స్పష్టమయింది. అందువలన యుద్దభారాన్ని ద్రోణుడు కర్ణుడికి ఇస్తే అతడు పౌరుషంతో యుద్ధం చేస్తాడని రారాజు 
ప్రతిపాదించాడు. ద్రోణుడు ఆ మాటలకు కలతపడ్డాడు. శ్రీకృష్ణార్ణునుల ప్రతాపాన్నీ, కౌరవులు చేసిన పాపాలనూ, పాండవుల 
ధర్మనీతినీ ప్రశంసించాడు. అయితే, సర్వసైన్యాధ్యక్షుడు యుద్ధలక్ష్యాన్ని సాధించలేనందుకు తన బలహీనతను అంగీకరిస్తూ 
తాను బ్రతికి ఉండగా మరొకరికి ఆ బాధ్యతను ధారాదత్తం చేయటం వీరధర్మం కాదన్నాడు. అట్లని లక్ష్యాన్ని వీడటం న్యాయం 
కాదనుకొన్నాడు. పౌరుషంతో ద్రోణుడు పాంచాలురను చంపకుండా కవచం విడువనని ప్రతిజ్ఞచేశాడు. మొదటినాడు పాంచాలురు 
చూస్తూ ఉండగా ధర్మరాజును పట్టుకొంటానన్నవాడు. అయిదవనాడు పల్లవి మార్చాడు. లక్ష్యం మారింది. అది ఆ నాడే తీరుతుందని 
కవచం మీది శపథం సూచించింది. ఇది కౌరవపక్షంలో ఒక వైఫల్యం. 


2. ఆ వైఫల్యాన్ని దుర్యోధనుడు సహించలేక, ద్రోణుడిని నమ్మలేక కర్ణుడి వద్దకు వెళ్ళి, ఆచార్యుడు అభేద్యమైన వ్యూహం 
పన్నికూడా అర్జునుడిని అందులోకి చొరనిచ్చి పక్షపాతవైఖరి ప్రదర్శించాడని నేరం మోపి, కయ్యపు పగ్గాలు పట్టుమని కోరాడు. 
కర్ణుడు అతడిని వారించి ద్రోణుడు యథాశక్తి పోరాడుతున్నాడనీ, అర్జున పరాక్రమం అమోఘ మనీ, వాస్తవాన్ని నచ్చచెప్పాడు. 
అయిదవనాడు ఈ ఉదయ సన్నివేశం భవిష్యత్కథా సూచకంగా ఉండటం విశేషం. కర్ణుడు పోరినా అర్జునుడిని సంహరించటం 
సాధ్యం కాదని సూచన. 


3. అయిదవనాడు ద్రోణుడు . వ్యూహమూ పన్నలేదు. పన్ని ప్రయోజనమూ లేదని తెలిసికొన్నాడు. అందువలన ప్రధానంగా 
ద్వంద్వయుద్దాలే జరిగాయి. 


4. పాండవవీరులు ద్వంద్వయుద్దాలలో కౌరవవీరులను కొందరిని సంహరించారు. భీమసేనుడు దుర్మదదుష్కర్థులను, 
బాహ్హికుడిని, సాత్యకి సోమదత్తుడిని, ఘటోత్కచుడు అలంబుసుడిని, అలాయుధుడిని వధించారు. 


5. అట్లాగే కౌరవవీరులు పాండవపక్షంలోని వీరులను కూడా చంపారు. అశ్వత్హామ అంజనపర్వుడిని, కర్ణుడు ఘటోత్కచుడిని, 
ద్రోణుడు విరాట ద్రుపదులను హతమార్చారు. 


6. ద్వంద్వయుద్దాలన్నింటిలో ద్రోణార్డునుల యుద్ధం పరాకాష్ట. అక్కడ ఫలాగమాన్ని గురించి తీవ్రమైన ఆలోచన జరిగింది. 
అది అర్జునుడుగాని, ధర్మరాజుగాని చేసింది కాదు. అది మానవీయంకూడా కాదు. శ్రీకృష్ణుడు దివ్యశక్తిచేత కల్పించింది. అది ఒక 
క్రమంగా సాగి పర్వం ముగియటం విశేషం. 


7. ద్రోణుడు తన వ్యూహాలన్నీ భగ్నం కావటంతో నిరాశచెందాడు. దుర్యోధనుడి అధిక్షేపాలతో మనసులో కలతచెందాడు. 
కర్ణుడు తనకంటె సమర్దుడనే మాట వినేసరికి మండిపడ్డాడు. పరువు దక్కించుకొనటానికి పాంచాలురను సంహరిస్తానని శపథం 
చేశాడు. ద్రుపదుడూ, ధృష్టద్యుమ్నుడూ పాంచాలురలో ముఖ్యులు. వారిని చంపకుండా ఆయన కవచం విడువనన్నాడు. 
ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిచేత చావడు. ద్రోణుడు పగబట్టిన ద్రుపదుడు మరణించాడు. కథ ముగియదు. దానికి ఉపాయంగా 


పీఠిక - 31 


కృష్ణుడు మహర్షులచేత ద్రోణుడికి యుద్ధ విముఖత గురించి ప్రబోధింపజేశాడు. 'భారద్వాజా! నీవు బ్రాహ్మణుండవు; వేదవేదాంగ 
విదుండవు; నీకు సంగ్రామంబు సేయ ధర్మంబగునే? యింతకు మున్ను చేసితేనియు. జేసితిగాని కాలంబు పూర్ణంబయ్యె6 గాన 
నింక సమరంబు నుడుగుట మేలు మా మాటలు వట్టి, యాయుధంబులు వెట్టి శాంతిం బొందుము' - అన్నది వారి ప్రబోధం. 
ఇది దివ్యోపాయం. 


8. దీనికంటె ముందే శ్రీకృష్ణుడు మానుషోపాయం ప్రారంభించాడు. డ్రుపదవధ జరిగిన తరువాత _ ద్రోణుడు 
ధృష్టద్యుమ్నుడిని వదలడు. అతడిని చంపగలిగిన శక్తికూడా అతడి కున్నది. ఆయుధం చేతిలో ఉండగా ఆచార్యుడిని ఎవరూ 
చంపలేరు. కాబట్టి ద్రోణవధోపాయం అవశ్యకర్తవ్యం. అశ్వత్థామ హతుడయ్యాడన్న దుర్వార్తకంటె ద్రోణుడిని యుద్ధవిముఖుడిగా 
చేసే ఉపాయం మరొకటిలేదు. అందువలన కృష్ణుడు అర్జునుడు వినేటట్లుగా ధర్మజ భీమాదులకు వినవచ్చేటట్లుగా ఆ ఉపాయాన్ని 
చెప్పాడు. ఆ పని చేయకపోతే సాయంకాలంలోపల పాండవ సైన్యాన్ని ద్రోణుడు మట్టుపెట్టటం తథ్యమన్నాడు. భీముడు ఆ 
ఉపాయాన్ని అశ్వత్హామ అనే గజం మిషగా ప్రవర్తిల్లజేశాడు. ద్రోణుడికి దుఃఖం కలిగింది. కాని, ఆ మాటను నమ్మలేకపోయాడు. 
అంతలో మహర్షులు బోధించారు. ఎదురుగా ధృష్టద్యుమ్నుడు కనపడ్డాడు. కటకట పడ్డాడు. వికలచిత్తు డయ్యాడు. శ్రీకృష్ణుడు 
ధర్మరాజుచేత భీముడివలె “అశ్వత్థామాః హతః కుంజరః అని చెప్పించటానికి యుద్దనీతిని ప్రయోగించి అంగీకరింప జేశాడు. 
“కుంజరః అనే పదం వినపడకుండా భేరీభాంకారాలు మోయించాడు. ఉపాయం ఫలించింది. ద్రోణుడు ఆయుధ పరిత్యాగంచేసి, 
రథంమీద యోగదీక్షలో నిలిచి, శరీరంనుండి ప్రాణాలను వెడలించి, మహాసిద్దుడు పొందే విదేహప్రాప్తిని పొందాడు. ఆ 
తరువాత ధృష్టద్యుమ్నుడికి యోగ్యత వచ్చింది. ద్రోణుడిని చంపటానికి పుట్టినవాడే ఆయుధ విసర్ణనానంతరం ఆతడిని చంపగలడు 
కాబట్టి ద్రోణవధ ముగిసింది. 


9. కథ ఇంతటితో ముగియదు. ద్రోణుడి మరణవార్త తెలిసికొని అశ్వత్థామ పాండవ సైన్యంమీద విరుచుకొనిపడ్డాడు. 
మహాస్త్రాలను ప్రయోగించాడు. పాండవవీరులలో కొందరు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని వధించిన తీరుకు గర్భించారు. సాత్యకి 
వంటి యాదవవీరులే కాక అర్జునుడివంటి పాండవవీరులూ అందులో ఉన్నారు. చివరకు ద్రోణవధను సమర్థించుకొనే అవస్థ 
ధర్మరాజుకే కలిగింది. ఆ తరువాత కాని పాండవపక్షం అశ్వత్థామను కలిసికట్టుగా ఎదిరించలేకుండాపోయింది. అశ్వత్థామ 
ప్రయోగించిన నారాయణా స్రాన్ని తప్పించుకొనటానికి అందరూ భూమిమీద దిగి నమస్కరించారు. అశ్వత్థామ ప్రయుక్త ఆగ్నేయాది 
మహాస్త్ర సంపద విఫలమైపోయింది. ద్రోణాశ్వత్థామల వైఫల్యాలు దైవవ్యూహఫలాలు కాని మానవ వ్యూహఫలాలు కావని తెలిసింది. 


10. ద్రోణ పర్వాంతంలో వ్యాసుడు అశ్వత్థామకు శ్రీకృష్ణార్ణునుల మహిమను చెప్పటం, అర్జునుడికి పరమేశ్వర మహిమను 
చెప్పటం ఒక తాత్వికమైన ముగింపు నందించాయి. తిక్కనగారి హరిహరాభిదతత్త్వం వస్తుధ్వని నాశ్రయించి ప్రతీయమానమయింది. 


15. ద్రోణపర్వంలో శ్రీకృష్ణుడు నాయకుడా? 


ద్రోణపర్వ కథనంతా పరిశీలిస్తే అది సహజంగా సాగిందా? లేక శ్రీకృష్ణుడు వెనుకనుండి నడిపించాడా? అనే అనుమానం 
సామాన్యంగా కలుగుతుంది. శ్రీకృష్ణుడు సాక్షాత్‌ నారాయణాంశ సంభూతుడు కాబట్టి చక్రం పట్టకపోయినా యుద్ధచక్రం త్రిప్పగలడు. 
శిష్టరక్షణ కొరకు దుష్టశిక్షణ చేయగలడు. ఈ పర్వంలో మొదటినాడు పార్టుడి పరాక్రమమే ధర్మజుడిని రక్షించింది. రెండవనాడు 
సంశప్తకులతో యుద్ధం, భగదత్తుడితో యుద్దం చేయవలసి వచ్చినప్పుడు పార్టుడికి శ్రీకృష్ణుడి సహకారం కావలసి వచ్చింది. 
మూడవనాడు అభిమన్యుడి మరణానంతరం పార్టుడి పుత్రశోకాన్ని మాన్సటానికీ, సైంధవవధవంటి దుష్కరకార్యాన్ని సాధించటానికీ 
అర్షునుడిలోని రౌద్రశక్తిని మేల్కొల్పి, పాశుపతాస్త్ర మంత్రఫలసిద్దిని కల్పించి కౌరవవ్యూహ విధ్వంసనానికీ మార్గదర్శి అయిన 
దైవశక్తి శ్రీకృష్ణుడు. శివ కేశవులకు గల అభేదతత్త్వాన్ని స్వప్నంలో ఆవిష్కరించి యుద్ధంలో దర్శింపజేసిన మహాదేవుడు శ్రీకృష్ణుడు. 
ద్రోణుడు పన్నిన సంశ్లిష్టవ్యూహంలో శకటవ్యూహాన్ని భేదించి సూచీవ్యూహాన్ని ఆశ్రయించి దాని చివర సురక్షిత ప్రాంతంలో ఉన్న 
సైంధవుడిని చంపే మార్గం సుగమం చేయటంలో, దుర్యోధనాదులను ఓడించటంలో, మాయా తిమిరాన్ని కల్పించి సైంధవుడిని 
పైకి రప్పించటంలో, అతడి తలను పార్టుడిచేత ఖండింపజేయటంలో, అది నేలమీదపడకుండా వృద్దక్షత్రుడి ఒడిలో పడేటట్టు 


పీఠిక - 32 


చేయటంలోనూ శ్రీకృష్ణుడి దివ్యసంకల్పమే విజయకారణం. అభిమన్యుడి మరణం పాశుపతాస్త్ర మంత్రసిద్ధికి మూలమయింది. 
ఆ మహాస్తసిద్ధి సైంధవుడితల నేలమీద పడకుండా, పార్టుడి శిరస్సు ప్రక్కలు కాకుండా రక్షించింది. సైంధవ వధానంతరం 
పాండవపక్షంలోనే కాక కౌరవపక్షంలోకూడా వీరులందరు శ్రీకృష్ణార్ణునుల మహిమను ప్రశంసించారు. సాత్యకి భీమసేన 
ధర్మరాజాదులను అదనెరిగి రక్షించే సూక్ష్మేక్షిక శ్రీకృష్ణుడిదే. 


ఈ సన్నివేశాలన్నీ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని తెలుపుతున్నాయి. దీనితోపాటు కురుక్షేత్రయుద్దంలో పార్టుడి విజయానికి కలిగే 
అడ్డంకులను క్రమంగా తొలగించటం ఆయన దివ్యవ్యూహాన్ని తెలుపుతాయి. పంచమాశ్వాసంలో ఇంద్రదత్తమైన శక్తిచేత 
ఘటోత్కచుడు మరణించినందుకు శ్రీకృష్ణుడు మనశ్శాంతిని పొందుతాడు. దానికి కారణం శక్తివలన అర్జునుడికి సంభవించే 
మరణం తప్పింది కాబట్టి. ఆ శక్తిని అర్జునుడిమీద ప్రయోగించకుండా కర్షుడికి ప్రతిరోజూ మరపును కలిగించే శక్తికూడా ఆయన 
వ్యూహమే. ఇది మాయాతిమిర వ్యూహంకంటె మహాశక్తిమంతమైనది. దీనికంటె మించింది ద్రోణవధ వ్యూహం. సమయానికి 
దానిని సూచించిందీ, సమయోచితంగా నిర్వహింపజేసిందీ, ఆ శ్రీకృష్ణుడే. ఆ తరువాత అశ్వత్థామ దివ్యాస్త ప్రయోగాన్ని నిర్వీర్యం 
చేసిందీ శ్రీకృష్ణుడి వ్యూహపాండిత్యమే. ఆనాడు అశ్వత్థామను ఆపకపోయినట్లయితే ద్రోణుడి తరువాత ఆతడే సేనా నాయకు 
డయ్యేవాడేమో! చావులేని అతడిని చంపటం పాండవపక్షానికి సాధ్యమయ్యేది కాదేమో! “శక్తిని కోల్పోయిన కర్గుడే తరువాతి 
వరుసలో రావాలని శ్రీకృష్ణుడి దివ్యసంకల్పమని స్పష్టమౌతున్నది. 


ఇంతటి కథ నడిపిన శ్రీకృష్ణుడు కథానాయకుడా? అన్నది హిమాలయమంత ప్రశ్న ఆయన కథా సూత్రధారుడే కాని 
కథానాయకుడు కాడు. నాయక సహాయకుడే కాని నాయకుడు కాడు. కథలో దీనికి సాక్ష్యాలు కోకొల్లలు. ధర్మరాజు విజయార్థియై 
ద్రోణుడి ఆశీర్వాదం కోరగా “నీ మంత్రి శ్రీకృష్ణుడుండగా నన్నెందుకు అడుగుతా?'వని అన్నాడు. దుర్యోధనుడు ధర్మరాజును 
ప్రాణాలతో పట్టి తెమ్మన్నాడే కాని శ్రీకృష్ణుడిని కాదు. అట్లా అడగటానికి కారణం శ్రీకృష్ణుడి మాహాత్మ్యం తెలియక కాదు .కౌరవులు 
పాండవుల నందరినీ చంపినా శ్రీకృష్ణుడు చక్రంతో కౌరవులను మట్టుపెట్టి కుంతికి పట్టాభి షేకం చేస్తాడని గుర్తించి, మాయాద్యూతంలో 
ధర్మజుడిని ఓడిస్తే శ్రీకృష్ణార్ణునుల శక్తులు నిష్ఫలాలై పోతాయని భావించాడు. కాబట్టి నాయకుడు ధర్మరాజే. శ్రీ కృష్ణార్ణునులు 
పరమేశ్వరుడిని దర్శించి వచ్చినా, సైంధవుడిని చంపినా, శత్రువులను సంహరించినా శిబిరానికి తిరిగివచ్చి ధర్మజుడికి నివేదించు 
కొనేవారు. ఆయన ఆజ్ఞలమేరకు మసలుకొనేవారు. ఆయనకే విపత్తువస్తే తాము అతడిరక్షణ కొరకు అన్ని జాగ్రత్తలూ తీసికొనేవారు. 
ధర్మరాజుకు భీముడు మానుష శక్తి, అర్జునుడు దైవీశక్తి, శ్రీకృష్ణుడు జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులు ధర్మశక్తికి ఉపాంగాలే. 

మరొక విశేషం, భాగవతం వంటి మహాపురాణాలలో విష్ణువుగాని, అవతారపురుషులు గాని నాయకులై భక్తులను రక్షించే 
దివ్యలీలలను ప్రదర్శిస్తారు. ఆ పురాణంలో శ్రీకృష్ణుడు దివ్యుడు. కాని, భారతం కావ్యేతిహాసం. ఇందులో కృష్ణుడు దివ్యాదివ్యుడు. 
పాండవులతో కలిసిమెలసి తిరుగుతూ వారిని విపత్తులనుండి తరింపజేస్తూ ఉంటాడు. స్కంధావారంలో దర్భాసనం మీద శ్రీకృష్ణుడి 
శరీరం మీద ఉంచిన పూజాద్రవ్యాలు కైలాసంలో శివుడి మేనిమీద గోచరించటం అద్భుతలీలయే. అంతటి లీల అర్జునుడికి 
అంగమౌతుంది. వారిద్దరి ప్రతాపం ధర్మరాజుకు ఉపాంగమౌతుంది. 


మచ్చుకు ధర్మజ శ్రీకృష్ణుల ఈ సంభాషణ గ్రహించవచ్చును. 
ధర్మరాజు: 
ఉ. “ పంకజనాభ! మా పడినపాటులు రాజ్యము గోలుపోకయుం 
గింకకు మూలమై కడగి గెల్పు కిరీటికి నీ. దలంచి యీ 


వంకకు వ్రాలి భక్తజనవత్సలతన్‌ రథచోదకుండ వై 
తిం కిట మమ్ము గావు మని యేటికిం జెప్పంగ మాటిమాటికిన్‌”. 


పీఠిక - 33 


వ. “అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము; దుఃఖామర్శమహార్ణవ మగ్నులమైన మమ్ముం దీరంబు సేరుపం 
దేపవు నీవ కావె?” (ద్రోణ. 3.13, 14) 
శ్రీకృష్ణుడు: 
మ. “విను నేం డర్జ్దును6 డన్యసైన్యముల నుర్విం గూల్చుచుం బ్రేత భూ 


త నికాయంబులు మాంసభక్షణము రక్తస్వైర పానంబు. జే 
సి నలిం గ్రాలంగ6 గ్రీడ సల్పు; నిను మెచ్చించుం దుదిన్‌ సైంధవుం 
డనువానిం దెగటార్చి పేర్చు రిపు ధైర్యక్షేపణాటోపతన్‌.” 


వ క్రోధ శోకజ్వర విముక్తుండవై శాంతిం బొందుము'. (ద్రోణ. 3. 15, 16) 


సైంధవవధ చేసింది అర్జునుడైనా, చేయించింది శ్రీకృష్ణుడైనా దానివలన కలిగే ఫలం క్రోధ శోకజ్వర విముక్తి. దానిని 
పొందేది మాత్రం నాయకుడైన ధర్మరాజు. సచివాయత్త సిద్ది అయిన నాయకుడి స్వభావం కూడా అదే. 


16. ద్రోణపర్వంలో ఎనిమిది రకాల రౌద్రం: 


పాత్రల స్వభావాన్నిబట్టి, అభినయాన్నిబట్టి రౌద్రాన్ని మూడు రకాలుగా విభజించటం భరతుడి కాలం నుండి సంప్రదాయంగా 
వస్తూనే ఉన్నది. అయితే కథలో కార్యసాధనోపాయాలనుబట్టి కూడా రౌద్రవివేచనం చేయటానికి వీలున్నది. ఆ దృష్టితో ఈ 
పర్వంలో ప్రవర్తిల్లిన రౌద్రం ఎనిమిది విధాలు: అవి - 


1. అర్థసాధన కొరకు కపటోపాయాన్ని ఆశ్రయించి శత్రువును జయించే క్రోధాన్ని ప్రకటించటం. ఈ క్రోధం ఈ పర్వంలోని 
అన్నిరకాల రౌద్రాలకు మూలం. దుర్యోధనుడు ధర్మరాజును పట్టుకొని, వంచనతో జూదమాడి అరణ్యాజ్ఞాతవాసాలకు శాశ్వతంగా 
పంపే యత్నం, అసాధ్యుడైన అభిమన్యుడిని వంచనతో సంహరించే వ్యూహం పన్ని నిర్దాక్షిణ్యంగా అతడిని వధించే యత్నం, 
మాయాతిమిరాన్ని సృష్టించి సైంధవవధకు పాల్పడటం, “అశ్వత్థామా హతః కుంజరః), అన్న వాక్యంతో ద్రోణుడిని అస్తసన్న్యాసం 
చేసేటట్లు చేసి అతడి తలను నరకేయత్నం; ఇవన్నీ అర్థసాధనోపాయాలే, ధర్మం ఇందులో గౌణం. అయితే రౌద్రం వలన రౌద్రం 
ఉత్పన్నమయితే ఇటువంటి సన్నివేశాలు తప్పవు. ఇవి ద్రోణపర్వంలోనే ఒక్కచోట ప్రోగువడ్డాయి. 


2. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు గమనించకుండా శత్రుసంహార యత్నం చేయటం. అర్జునుడు సైంధవ 
వధకై అసాధ్యమైన ప్రతిజ్ఞచేసి దానిని సాధించటం కొరకు శత్రువ్యూహాలను భగ్నంచేసి తీవ్రకోపంతో యుద్దంచేయటం. ఇటువంటివి 
ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు మొదలైనవారు ప్రదర్శించినా అవి సఫలంకాకపోవటంచేత రౌద్రరసాభాసాన్ని 
కలిగించటం గమనిస్తాం. 


3. మాయాయుద్దంలో మారణహోమానికి పూనుకొనటం. మాయాయుద్ధం రాక్షసుల సొత్తు. వారిది నిలువెల్ల కోపఠి 
ఎదుటివారిని హింసించటమే వారి స్వభావం. ఈ పర్వంలో హిడింబాసుతుడూ, అలంబుసుడూ ప్రదర్శించిన బీభత్స ప్రధానమైన 
యుద్దం రౌద్రానికి చక్కని ఉదాహరణం. 


4. ఆజన్మ శత్రువులు కనపడితే చాలు, వారి మాటలు స్మరిస్తేచాలు అగ్నిలో ఆజ్యంపోసిన విధంగా క్రోధంతో భగ్గునమండి 
యుద్దానికి కాలుదువ్వేవారు. పాండవులలో భీముడు, కౌరవులలో ద్రోణుడు, కర్ణుడూ మొదలైన వీరులు దుర్యోధన, ధృష్టద్యుమ్న, 
అర్జునాది వీరులను చూస్తే వారిలో తోచేది యుద్ద్ధవీరం కంటె రౌద్రం అధికం. 


పీఠిక - 34 


5. ఆత్మీయులను అవమానించిన వారిని గాని, చంపినవారినిగాని ఎదుర్కొన్నప్పుడు ప్రతీకారవాంఛతో ద్విగుణీకృత 
క్రోధవిస్ఫూర్తితో పోరాడటం మరొకభేదం. అభిమన్యుడు పద్మవ్యూహంలో కురువీరులను అధిక్షేపిస్తూ క్రోధమూర్తి అయి విజృంభించిన 
రౌద్రఘట్టం అపూర్వోదాహరణం. లక్ష్మణకుమారుడిని, దుశ్శాసన కుమారుడిని అభిమన్యుడు చంపినప్పుడు వారి తండ్రులు 
కోపోద్రిక్తులైనారు. 

6. తన నిజాయితీనీ, వాస్తవస్థితి గతులనూ గమనించకుండా అడుగడుగునా అనుమానిస్తూ అధిక్షేపించే ప్రభువుపై 
సేనాపతులు అంతర్గత కోపాన్ని కార్యంలో ప్రదర్శించి, కార్యవైఫల్యానికి తోడ్పడే రౌద్రకర్మ - ద్రోణుడి సర్వ సేనాపతిత్వం మొదటినుండి 
చివరిదాకా ఈ అంతర్గత కోపంతోనే సాగింది. ఆచార్యుడు వ్యూహముఖ రక్షణం వరకే తాను పరిమితమై వ్యూహభారమంతా 
దుర్యోధనుడిపై ఉంచాడు. చివరకు అకస్మాత్తుగా అస్రసన్న్యాసం చేస్తూ దుర్యోధనుడికి అప్పగింతలు చెప్పి కన్నుమూశాడు. ఇది 
వీరలక్షణం కాదు. రౌద్ర లక్షణం. 


7. జనకరసాలనుండి జన్యరసాలు పుట్టిన ఘట్టాలలో రౌద్రకర్మ ప్రభావాన్ని విపులంగా వర్ణించి రసపోషణం చేయటం. 


రౌద్రరసంనుండి కరుణరసం జనిస్తుందని లాక్షణికులు చెప్పుతారు. ఇది నిజం. అభిమన్యు వథ రౌద్రకర్మకు 
అక్షరోదాహరణం. దానివలన పాండవపక్షంలో అపారశోకం ఉద్భవిల్లింది. ధర్మరాజు, అర్జునుడు, సుభద్రాది రాణివాసపు స్త్రీలు, 
మిగిలిన పాండవులు, అప్పులు ప్రకటించిన శోకం వ్యాస శ్రీకృష్ణులే స్వయంగా ఓదార్చవలసినంత తీవ్రస్థాయిలో వర్ణించబడింది. 
అభిమన్యువధ ఎంత విస్తృతంగా వర్ణించబడిందో అతడిని గురించి బంధువులు శోకించిన ఘట్టం కూడా అంత విపులంగా 
ప్రదర్శించబడింది. ఆ ఘట్టంలోని కొన్ని పద్యాలను నేటికి ఆంధ్రులు ఆగ్టనయనాలతో చదువుకొంటూ ఉంటారు. మచ్చుకు 
కొన్ని: 


ధీరోదాత్తుడైన ధర్మరాజు సైతం దీనుడై ఇట్లా దుఃఖించాడు. 


మ. “గురుశారద్వత ముఖ్యయోధవర సంగుప్తంబు నిర్భేద్య ము 
ద్ధుర మా సైన్యము; దాని జొచ్చి నను6 బ్రీతుం జేయగా బూని యొ 
క్కరు(డున్‌ గోవులలోన. జొచ్చు బలుసింగం బొక్కొ నా నట్లు సా 
చ్చి రయంబార ననేక వీర శిరముల్‌ చెండాడె నుద్దండు(డై'. (ద్రోణ. 2. 138) 


ఈ పద్యం పైకి చూస్తే వీరరసపోషకంగా ఉంటుంది. మహాయోధులు గుమికూడిన వ్యూహంలో ఒంటరిగా ప్రవేశించి, 
ఎందరితలలో నరికాడు అన్నది ఇందులోని వీరకృత్యం. చిన్నవాడయినా అంతటి పెద్దపని ఎందుకు చేశాడు? కారణం? నను 
ట్రీతుంజేయగాన్‌' అని చెప్పటంలో ఆత్మీయత, తనకోసం ఆ పని చేశాడు. మహావీరులు కూడా అతడి ముందు గోవులవలె 
గోచరించారు. అతడు సింహంవలె చెలువొందాడు. అభిమన్యుడు బ్రతికి ఉన్నట్లయితే ఇది వీర ప్రశంస అయ్యేది, మరణానంతరం 
ఇది స్మృతి రూప దుఃఖభావమయింది. పార్థతనయుడి పరాక్రమమే ఆయన శోకంలోని ప్రధానాంశం. 


ఫల్గునుడు కూడా ధీరోదాత్తుడే. అయినా కన్నతండ్రి. పుత్రశోకంతో అతడు నేలమీద చతికిలపడి ఎలుగెత్తి ఏడ్చాడు. 
తిక్కనమాటలలో - 


ఉ. “హాయను, ధర్మరాజ తనయా యను, నన్నెడం బాయ నీకు6 జ 
న్నే యనుం, దల్లి నేంప6 జనునే యను; గృష్టుండు వీండె వచ్చెరా 
వే యను, నొంటి వోక దగవే యను; నే గతిం బోవు వాండనే 
నో యభిమన్యుండా యనుం బ్రియోక్తుల నుత్తరం దేర్చవే యనున్‌' (దోణ. ద్వి. 242) 


పీఠిక - 35 


ప్రతి పిలుపులో డ్రేగు బాధ విషాద గీతిగా వినిపించింది. బాంధవ్యం, ఆత్మీయత, ఆక్రందనలో వినిపించింది. ధర్మరాజు 
బుద్ధిమంతుడివలె దుఃఖించాడు. పారుడు గుండెపగిలినట్లు శోకించాడు. 


కరుణరసాన్ని ప్రకటించేవారు కూడా త్రిగుణాత్మకంగా ఉంటారేమో? ద్రోణపర్వంలో విచిత్ర మేమంటే - చచ్చిన ఆత్మీయులను 
చూచి అందరూ అర్జునుడివలె, ధర్మరాజువలె దుఃఖించరు. వారు సాత్విక ప్రవృత్తులు కాబట్టి వారిలో ఉద్బుద్దమైన శోకం 
అవలీలగా రసస్థాయికి చేరుకొంటుంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు వీరమరణం పొందినప్పుడు పాండవులు దుఃఖించారు 
గాని శోకించలేదు. పైపెచ్చు శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఘటోత్కచుడు చచ్చి అర్జునుడిని బ్రతికించాడు. అందువలన ఆ 
ఘట్టంలో దుఃఖాన్ని రేఖామాత్రంగా ప్రకటించారు. వీరు రాజస ప్రవృత్తులు. ఇక కౌరవులలో దుర్యోధన దుశ్ళాసనుల కొడుకులు 
కూడా అభిమన్యుడి రౌద్రకర్మకు బలి అయ్యారు. కాని, వారు దుఃఖించిన దానికంటె శత్రువుమీద మండిపడటం ఎక్కువగా 
కనబడింది. దుఃఖంనుండి కోపం పుట్టటం ఉదాత్తలక్షణం. దుఃఖం లేకుండా కోపం కలగటం ఉద్దత లక్షణం, లేదా తమోగుణ 


లక్షణం. 


అన్నిటికంటె మించి పేర్కొనదగింది ధృతరాష్ట్రుడి శోకం. మహాభారత యుద్దకాలంలో మహావీరుల మరణవార్తలు విన్న 
ఆంబికేయుడు కన్నీరుమున్నీరుగా శోకించటం గమనిస్తాం. దుఃఖనదులన్నీ ధృత రాష్ట హృదయుక్షేతంలో కలిసి 
శోకమహాసాగరమౌతున్నట్టుంటుంది. జన్యరసచిత్రణలో ఇది ఒక మెలకువ. 


8. జన్య మిత్ర రసాలనుండి రౌద్రం ప్రబుద్ధమైనట్లు వర్ణించటం. 


జనకరసమైన రౌద్రం ఒక్కొక్కసారి జన్యరసస్థానంలో ఉండవచ్చును. క్రోధోద్రేకంలో విజృంభించే వీరులు పలికే వాక్యాలకూ, 

చేసే శపథాలకూ ప్రతిగా వీరులు రౌద్రాన్ని ప్రదర్శించవచ్చును. ఇవి భీమ దుర్యోధనుల నడుమా, ద్రోణ ధృష్టద్యుమ్నుల నడుమా, 

సాత్యకి కర్ణుల మధ్యా, అశ్యత్తామ ధృష్టద్యుమ్నుల మధ్యా సామాన్యంగా ఇటువంటి సన్నివేశాలు గోచరిస్తాయి. ఈ పర్వంలో 
సుశర్మకూ, సంశస్తకులకూ అర్జునుడికీ నడుమ సాగిన రౌద్రరస విజృంభణం పరస్పర జనకంగానూ, పోషకంగానూ ఉన్నాయి. 
శత్రుకృతమైన రౌద్రకర్మలకు శోకం కలిగినా దానిని అధిగమించి క్రోధోద్రేకంతో పగసాధించే ప్రయత్నంలో శత్రువధకు 


ఘోరప్రతిజ్ఞ చేయవచ్చును. ద్రోణపర్వంలోనే కాదు మహాభారతయుద్ధం మొత్తంలో కూడా పేరెన్నికగన్నది. సైంధవుడిని వధిస్తానని 
చేసిన పార్ధ ప్రతిజ్ఞ పుత్రశోక కారకుడైన విరోధిపై ప్రకటించిన రౌద్ర విస్ఫూర్తి. 


రౌద్రరసపోషణంలో భయానక బీభత్సరసాలు వర్తిల్లటం యుద్ధరంగంలో సహజం. ద్రోణార్జునాది మహావీరుల విజృంభణం 
వలన యుద్ధభూమి బీభత్సంగా కనబడుతుంది. ఆ మహావీరుల ద్వంద్వయుద్దాలు చూపరులకు భయంకరాలుగా కనబడతాయి. 
రౌద్రఘట్టాలలో వీరులు కొందరు శత్రువుల బలాబలాలను అపహాస్యం చేస్తూ గంభీర హాస్యాన్ని ఉత్పత్తి చేస్తారు. మచ్చు 
కొక్కటి: 
కర్ణుడి పౌరుషోక్తి: (దుర్యోధనుడితో) 
శా, “చంపం జాలుదు నే నొకండన భుజాశక్తిన్‌ నరున్‌, వెండి మ 
ర్లింపం జుల్కన భీమముఖ్యుల; భవత్తేజంబు రాజ్యంబు6 బా 
లింపం బూనిక యేను గల్గంగ రిపు ల్ఫృంభింతురే? చూడు నా 
తెంపుం బెంపును' నంచు. గర్జుండు మహోదీర్జాకృతిం బొల్చినన్‌. 


వ. కనుంగొని గృపాచార్యుం డలంతి నవ్వుతో నతని కిట్లనియె. 


పీఠిక - 36 


చ. “అగు నగు మేలు మేలు మనుజాధిపుండున్‌ మహి యేలు మాటల 
న్మగంటిమి యిమ్మెయిన్‌ నెజిపినం జెడు6. బాండుతనూజకోటియుం 
దగు మును ఘోషయాథత్రను బదంబడి గోగ్రహణంబునందు. బే 
రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కుము సాలు నిన్నియున్‌'. (ద్రోణ. 5. 97-99) 


కర్ణుడు పల్కినవి పౌరుషోక్తులు కావని అవి ప్రగల్ళోక్తులని అవహేళన చేసిన కృపాచార్యుడి మాటలు లలిత హాస్య 


జనకాలు. 
సర్వాంగ సుందరమైన రౌద్ర రసావతారం ద్రోణపర్వం. 
17. ద్రోణపర్వం: అంతరార్థం 


మహాభారత కథను ముక్తిసాధనమార్గంగా అన్వయించి తాత్వికదర్శనాన్ని చేసే అధ్యాత్మ విదులున్నారు. వారు ద్రోణపర్వంలోని 
అభిమన్యుడి వధకూ, ద్రోణవధకూ తాత్త్విక వ్యాఖ్యానం చేస్తారు. అభిమన్యువధ పూర్ణయోగ సాధనకూ, ద్రోణవధ అసమగ్రమైన 
జ్ఞానాన్ని సమగ్రజ్ఞానంతో విలీనం చేసే సాధనకూ ప్రతీకలుగా పేర్కొంటారు. 


సాధకుడు ముక్తిసాధన చేసేటప్పుడు అతడిలో ఆ సాధనకు ప్రతిరోధకంగా ఉండే పాక్షిక సాత్విక వృత్తులే భీష్మ ద్రోణ, 
కర్ణులుగా గ్రహించాలి. భీష్ముడు అసమగ్ర కర్మమార్గానికీ, ద్రోణుడు అసమగ్ర జ్ఞానమార్గానికీ, కర్ణుడు అసమగ్ర యోగమార్గానికీ 
చిహ్నాలుగా గోచరిస్తారు. పాక్షిక వృత్తులంటే అటు కేవలం సాత్వికాలు, ఇటు కేలంల తామసికాలూ కాని వృత్తులని భావం. వాటిని 
గుర్తించి నాశనం చేయటం కష్టసాధ్యం. 


దుర్యోధనుడు ధర్మరాజును చంపకుండా పట్టి తెమ్మని ద్రోణుడిని అడిగాడు. అతడిని మరల జూదంలో ఓడించి శాశ్వతంగా 
అడవులకు పంపాలని ఆశించాడు. ధర్మరాజును చంపితే అర్జునుడు విజృంభిస్తాడనీ, పాండవులనందరినీ చంపితే శ్రీకృష్ణుడు 
చక్రప్రయోగంతో కౌరవులనందరినీ సంహరించి రాజ్యాన్ని కుంతికైనా కట్టబెట్టుతాడనీ దుర్యోధనుడు భావించాడు. ద్రోణపర్వంలో 
ఈ సంకల్పం బీజం. దీనిని తాత్వికంగా ఇట్లా వ్యాఖ్యానించవచ్చును. 


ధర్మరాజు అష్టాంగపరమైన శారీరక సాధనకు చిహ్నం. అర్జునుడు బుజువృత్తికీ, శ్రీకృష్ణుడు నివృత్తికీ ప్రతీకలు. ధర్మరాజును 
కృష్ణార్ణునులకు దూరం చేసి, ఉన్న స్థితిలోనే ఉంచటం దీని అంతరార్ధం. అంటే - బుజువృత్తికీ, నివృత్తికీ దూరమైన అష్టాంగ 
శారీరకసాధన పెరగకుండా ఉండేటట్లు బ్రతికించి ఉంచటం కొరకు అసమగ్ర జ్ఞానవృత్తిని ప్రోత్సహించటం దుర్యోధనుడి లక్ష్యం! 
ఈ అవరోధం సామాన్యంగా మోక్షసాధనలోని చివరిదశలో ఏర్పడుతుంది. తీవ్రమైన విఘ్నాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 
అందుకే ద్రోణవధ పెద్ద ప్రయత్నమైపోయింది. 


వ్యూహాలలో పద్మవ్యూహానికి ప్రత్యేకత ఉన్నది. పత్‌+మా+వ్యూహం= పద్మవ్యూహం. పతనశీలమైన ప్రవృత్తికీ, సంపదలకూ 
సంబంధించిన ఊహలను పుట్టించే మాయాజాలం - అని పద్మవ్యూహానికి అంతరార్థం. ముక్తిసాధనను భ్రష్టంచేసే తామసిక 
వృత్తిచేత (పేరేపించబడే ప్రకృతి వ్యామోహం కలిగించే మాయావృత్తియే పద్మవ్యూహం. ఆ వ్యూహం అసమగ్ర జ్ఞానవృత్తి (ద్రోణుడి) 
వలన కల్పించబడింది. దానిని అభిమన్యుడు భేదించాడు. “'అభితః మనుతే ఇతి అభిమన్యుః' అని వ్యుత్పత్తి. అభిమన్యు సాధన 
అంటే “అహం బ్రహ్మాస్మి 'సర్వం ఖల్విదం బ్రహ్మ అనేవాటి సమష్టి సాధన. దానిని పూర్ణయోగం అంటారు. బుజుప్రవృత్తి అయిన 
అర్జునుడివలన అతడు ఆరోహణమార్గాన్నే తెలిసికొన్నాడు. అంటే పద్మవ్యూహంలోకి ప్రవేశించటమే తెలుసు. కాని, భయరహితమనః 
ప్రవృత్తులు (భీమాదులు) వెళ్ళిన మార్గాననే తిరిగిరావచ్చునని ధైర్యం చెప్పటంతో అభిమన్యుడు పూనుకొన్నాడు. అంటే వారికి 


పూర్ణయోగం తెలియదన్నమాట! 


పీర్రిక్ర - 37 


తిరిగి వచ్చేటప్పుడు పెక్కుమంది కూడి అభిమన్యుడిని అన్యాయంగా చంపారు. దీని అంతరార్థాన్ని ఈ విధంగా 
భావించవచ్చును. బ్రహ్మత్వసిద్ది సాధకుడికి అవరోహణక్రమం తెలియనప్పుడు - అంటే - ప్రకృతినంతనూ ఇది బ్రహ్మకాదు అని, 
“అహం బ్రహ్మాస్మి అనే సాధనలో నిషేధించుకొంటూ పోవటం మాత్రమే తెలిసి, సర్వప్రకృతినీ (పద్మవ్యూహాన్ని) బ్రహ్మస్వరూపంగా 
సాధకుడు చూడలేనప్పుడు, సాధకుడిచేత అంతక్రితం నిషేధించబడిన ప్రకృతికి చెందిన వాసనామనోవృత్తులే ఒక్కుమ్మడిగా 
సాధనను భ్రష్టంచేసి వేస్తాయన్న సాధనా విఘ్నదశా రహస్యాన్ని తెలుపుతున్నది. ఇక్కడ చనిపోవటం అంటే సాధన వ్యర్థం అయిందని 


అంతరార్థంగా గ్రహించాలి. 


సూర్యు డస్తమించే లోగా సైంధవుడిని (జయద్రథుడిని) వధిస్తా నని అర్జునుడు శపథం చేశాడు. సూర్యు డంటే జ్ఞాన ప్రకాశం. 
సాధకుడిలోని జ్ఞానప్రకాశం నశించకుండా కర్మమార్గం వలన కలిగే జనన మరణ కర్మ వాసనలను నాశనం చేయటం (జయ ద్రథ 
వధ) బుజుప్రవర్తనా (అర్జునుడి) సాధన (ప్రతిజ్ఞ) లక్షణంగా బోధపడుతున్నది. 


ద్రోణవధలో అసమగ్రమైన జ్ఞానాన్ని సమగ్రజ్ఞానంతో విలీనంచేసే సాధన గోచరిస్తుంది. ద్రు+ఊన= ద్రోణ - అంటే 
ప్రకృతినుండి విడిపోయినది, మాయాసంబంధాన్ని విడిచిపెట్టింది - అనే అర్థం గల జ్ఞాన దీప్తిగా చెప్పాలి. కొన్నాళ్ళ తరువాత 
అశ్వత్థామ పుట్టాడు. ఆ తరువాత ఆచార్యుడైన ద్రోణుడు కౌరవపక్షంలోనే ఉండిపోయాడు. కురుక్షేత్రయుద్ధంలో సర్వసేనానిగా 
అభిషిక్తుడయ్యాడు. అశ్వత్థామ (అశ్వత్‌+థామ) అంటే ప్రకృతిగా ఆచరించే కర్మవాసనల ప్రకాశం అని అర్థం. అశ్వత్థామకు 
ద్రోణుడు తండ్రి. అంటే - అసమగ్రమైన జ్ఞానం ప్రకృతిలో చరించే కర్మవాసనలకు ఉత్పత్తిస్థానం - అని అంతరార్థం. ఈ విధంగా 
కారవపక్షాన్ని కోరి యుద్ధభారాన్ని వహించిన ద్రోణుడు జీవనవృత్తికి ఐహికవాంఛలకు లోనై ప్రకృతికర్మ వాసనలకు జనకుడై 
ఉండటంచేత అసమగ్ర జ్ఞానదీప్తి గల పాక్షిక సాత్త్విక మనోవృత్తి అన్నమాట. ఎంత అసమగ్రమైనదైనా, వింతగా ప్రకృతివాంఛలు 
కలిగిఉన్నా జ్ఞానం అనేది మనస్సును జయించి సంపాదించిందే కావటంవలన మనస్సుచేత జయించబడని శక్తిసామర్థ్యాలు 
దానికి ఉండే ఉంటాయి. 


అర్జునుడంటే బుజుమనోవృత్తి. ఎంత బుజువృత్తి అయినా అది మనస్సునుండి కలిగిన జ్ఞానవృత్తివలన కలిగినదే 
కావటంవలన, జ్ఞానస్వరూపానికి అది అసమగ్రమైనదే అయినా, బుజుమనోవృత్తి గురుభావంతో మగ్గి విధేయతను వహించి 
లొంగి ఉండవలసిందే. 


అర్జునుడు ఎంత ఘోరంగా తలపడి యుద్ధంచేసినా ద్రోణుడిని జయించలేకపోయాడు. అంటే - ఎంతటి బుజుమనోవృత్తికి 
కూడా ఆత్మజ్ఞానాన్ని (అది అసమగ్రమైనదే అయినా) మించి ఉండగలిగే సామర్థ్యం ఉండనే ఉండదు. బుజువృత్తి అనేది 
విషయాలకు సంబంధించినదే కావటంవలన జ్ఞానవృత్తికి అది క్రింది స్థాయిదే. అది జ్ఞానాన్ని గెలవాలంటే దానిలోని దౌర్చల్యంవలన 
మధ్యలో ఏర్పడిన ప్రకృతి లోలత్వాన్ని (అశ్వత్థామ పట్ల అభిమానాన్ని) అసమగ్రమైన జ్ఞానంచేతనే గ్రహింపజేసి పశ్చాత్తాపంతో 
నిర్మలతను పొంగింపజేసి, ప్రకృతిపైని మమకారాన్ని పోగొట్టి, స్వచ్చందంగా అది ముక్తిని పొందాలనే స్థితిని దానికి కలిగించాలి. 
లోగడ దౌర్చల్యంవలన దానిలో కలిగిన ప్రకృతి లోలత్వాన్ని (అశ్వత్థామాభిమానాన్ని) విడిపించాలి. 


ఈ అంతరార్థాన్ని అన్వయించుకొంటే ద్రోణవధలోని సాధన రహస్యం వివృతమౌతుంది. విశ్వామిత్రాది మహర్షులు ఏడుగురు 
ద్రోణుడికి ప్రసన్నులై ప్రబోధించారు. అంటే సప్తవిధమనోవృత్తులు అశ్వత్సామయందు అమిత్యప్రేమగల ద్రోణుడిని (ప్రకృతి వాంఛలతో 
అమితంగా కూడిన సాధకుడిలోని అసమగ్రజ్ఞానాన్ని) ప్రబుద్ధపరిచాయి. అంటే ప్రకృతిమీది ఆసక్తిని నశింపజేసికొని ముక్తిని 
పొందవలసిందిగా సాధకుడిని హెచ్చరించాయన్నమాట! అప్పుడు “అశ్వత్థామః హతః కుంజరః అనే ధర్మరాజు మాట వినిపించింది. 
అంటే ప్రకృతి ప్రకాశం హతమైనది, సాధకుడిలో నుండి నశించిపోయింది, ఆత్మజ్ఞానం ప్రబుద్ధమయింది, అంతః ప్రబోధం కలిగింది- 
అని గ్రహించాలి. ఆ ఉపాయం (కృష్ణుడు) నివృత్తితత్త్యం చూపించిందని కూడా గ్రహించాలి. 


పీఠిక - 38 


ఇక్కడ ఒక విశేషం గ్రహించాలి. ధర్మరాజు అబద్దమాడాడు అన్నది వాచ్యార్థంలోనే తప్ప అంతరార్థంలో కాదు. అంతరార్థంలో 
అది సత్యం చెప్పటమే బెతుంది. ఎట్టాగంటే - ప్రకృతిలోనే పరమాత్మ ఉంటాడు. కాబట్టి ప్రకృతి నశించిపోవటం అనేది సత్యం 
కాదు. ప్రకృతి నిత్యమే. అందుకే ఇక్కడ కుంజర (కుం= ఐహికవృత్తిని; జరః= నాశనం చేసేది) శబ్దం వాడబడింది. ఆ కారణంగా 
జీవన్ముక్తావస్థను చెప్పటంగా జరిగింది. 


ధర్మరాజు అంటే ధర్మతేజస్సు అని అర్థం. ధర్మతేజస్సు ఎప్పుడూ సత్యమైన ప్రకృతిని నశించిందని చెప్పదు. తరువాత 
ధృష్టద్యుమ్నుడు (దృఢమైన జ్ఞానప్రకాశం) ద్రోణుడిని యోగనిష్టలో ఉండగా తల తెగనరికాడు. అంటే అసమ గ్రజ్ఞానం ధ్యానప్టితిలో 
ఉండగా పరిపూర్ణ జ్ఞానంలో విలీనం చేయటం జరిగిందని భావం. 


ద్రోణుడి వధను అసమగ్రజ్ఞానం పూర్ణజ్ఞానంలో భగవద్ద్యానం వలన వాసనానివృత్తి పొందిఉన్న సమయంలో జ్ఞాన దీప్తిలో 
విలీనం చేసే సాధనంగా గ్రహించి సంపూర్ణజ్ఞానం పొందటానికి సాధకులు సాధనలు సాగించాలి. ఇది ద్రోణపర్వం మన కందించే 
అంతరార్థం. (మరిన్ని వివరాలకు డాక్టర్‌ వేదుల సూర్యనారాయణ శర్మగారి “అంతరార్ధ మహాభారతము’ అనే గ్రంథాన్ని చూడండి). 


18. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం: 


తెలుగులో ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం అవతరించి దాదాపు వెయ్యేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు దానికి సమగ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి మోదముంబొరసే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలరాయడు మాత్రమే చేపట్టి, ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో ఈ 
బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమ దయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో పండితులు 
పదునెనిమిది పర్వాల ఈ దివ్య ప్రబంధమండలిని పరిష్కరించి, ప్రతి పద్యానికి వ్యాఖ్యానం వెలయించి, సవిమర్శకమైన పీఠికలు 
సమకూర్చి, కథాసారాదులను చేర్చి సర్వార్థసాధకంగా సంతరించి, సర్వాంగసుందరంగా ప్రచురించి, సామాన్య ప్రజలకు 
అందుబాటులో ఉండేటట్లు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి 
పక్షాన బాధ్యత వహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి.బోర్డు 
ఛైర్‌మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా 
పాల్గొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికార, అనధికారులూ 
ధన్యులు, వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ సంపుటిగా 
రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవసంపుటిగా రెండు భాగాలలలో ప్రచురించబడింది. మొదటి భాగం నన్నయ 
రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎజ్టాడైగడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం విభజించబడి 
ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ సంపుటులుగా విరాట, ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. 
ఇప్పటి ఈ ఎడవసంపుటి ద్రోణపర్వం. 


ద్రోణపర్వ వ్యాఖ్యానంలో నలుగురు మహాపండితులు పాల్గొన్నారు. ప్రథమాశ్వాసానికి డాక్టర్‌ జి. హరనాథ్‌గారూ, ద్వితీయా 
శ్వాసానికి డాక్టర్‌ మల్లెల గురవయ్యగారూ, తృతీయ చతుర్థాశ్వాసాలకు శ్రీ సింగరాజు సచ్చిదానందంగారూ, పంచమాశ్వాసానికి 
డాక్టర్‌ కె. రాజన్న శాస్రిగారూ వ్యాఖ్యానం వ్రాశారు. మనీషులైన వీరు మధుర రచన చేశారు. ఈ పర్వానికి తగిన పీఠికను నేను 
సంతరించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


పీఠిక - 39 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ క. సత్యరామ ప్రసాదు గారికీ, డాక్టర్‌ దాసు అచ్యుతరావు గారికీ, శ్రీ ఎన్‌.ఎస్‌. హరనాథ్‌ గారికి, శ్రీ జి. రాధాకృష్ణగారికి, 
శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకూ, డాక్టర్‌ వి.యస్‌. లక్ష్మిగారికీ నా హార్దిక కృతజ్ఞతలు. 

పరమకల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంతగమ్యులు, 
పరమతత్త్వరూపులు అయిన భక్త సులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం 
అక్షరమైన తోమాలసేవ. వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ. ద్రోణపర్వ విశేషాంశాలు ఉజ్వ్వలాలంకారసేవ. పీర్రిక్ర విరాణ్మూర్తికి 
మంగళనీరాజనం. ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చనం. 

సత్య శివ సుందర రూపులైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజాకుసుమ మంజరిగా సమర్పించుకొంటున్నాను. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను 


హైదరాబాదు జి.వి. సుబ్రహ్మణ్యం 


10.58.2004 ప్రధాన సంపాదకుడు, 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, 
తిరుమల తిరుపతి దేవస్థానం.. 


కథాసారం-40 


ద్రోణపర్వ కథాసారం 


భీష్ముడు రణరంగంలో కూలి అంపశయ్యమీద ఉండటం విని ధృతరాష్ట్రుడు మిక్కిలి శోకించి కౌరవులకు విజయం 
కలుగుతుందనే ఆశతో తరువాతి యుద్ధవార్తలను తెలిసికొని రమ్మని సంజయుడిని యుద్ధభూమికి పంపాడు. ఆ తరువాత ఒకనాటి 
అర్థరాత్రి సమయంలో సంజయుడు యుద్దభూమినుండి తిరిగివచ్చి ద్రోణుడి మరణవార్తను తెలిపాడు. పిడుగువంటి ఆ వార్తను 
విని ధృతరాష్ట్రుడు దిగ్భాంతి చెంది, మూర్చపోయి, తేరుకొని పరిపరి విధాల ద్రోణుడి గుణగణాలు స్మరిస్తూ దుఃఖించాడు. 
కౌరవులకు ఇక విజయం కలగటం కష్టమని భావించి నిట్టూర్చాడు. తరువాతి కథను వినిపించుమని కోరగా సంజయుడు ద్రోణవధ 
కథను వివరించి చెప్పాడు. 


భీష్ముడు కూలిన తరువాత కౌరవ సైన్యం గోపాలుడు లేని గోగణంవలె వెలవెలపోయింది. దుర్యోధనాదులకు, కౌరవ సైనికులకు 
కర్ణుడు జ్ఞాపకం వచ్చాడు. భీష్ముడు పడిపోయేంతవరకు రణరంగంలోకి అడుగుపెట్టనని ప్రతిజ్ఞచేసిన కర్ణుడు దుర్యోధనుడి 
ఆహ్వానంమీద రథమెక్కి యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు. అంపశయ్య పై శయనించి ఉన్న భీష్ముడివద్దకు వెళ్ళి ఆతడి 
అభినందనలు పొందాడు. సర్వ సైన్యాధ్యక్షుడవు కమ్మని దుర్యోధనుడు కోరగా కర్ణుడు ధనురాచార్యుడైన ద్రోణుడిని అభిషిక్తుడిని 
చేయుమని సలహా ఇచ్చాడు. సుయోధనుడు సేనాపతుల నందరిని వెంటబెట్టుకొని ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి, అతడిని అర్చించి, 
అతడి అంగీకారంపొంది సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. ద్రోణుడు ఉప్పాంగిపోయి దుర్యోధనుడిని ఒకవరం కోరుకొమ్మన్నాడు. 
అతడు కర్ణ దుశ్ళాసనాదులతో ఆలోచించి “ధర్మరాజును పట్టి ఇమ్మని కోరాడు. అందుకు ఆచార్యుడు ఆశ్చర్యపోయి “ధర్మరాజును 
సంహరించుమనకుండా ప్రాణాలతో పట్టితెమ్మని ఎందుకు అడుగుతున్నావు? అర్ధరాజ్యమీయాలని అనుకొంటున్నావా?” అని 
ప్రశ్నించాడు. దుర్యోధను డందుకు ఇట్లా బదులిచ్చాడు. “ధర్మరాజును సంహరిస్తే అర్జునుడు కోపించి కౌరవులనందరినీ 
యుద్దరంగానికి బలిచేస్తాడు. ఒకవేళ మనం పాండవులను సంహరించినా కృష్ణుడు చక్రంతో కౌరవసేనను మట్టుపెట్టి రాజ్యాన్ని 
కుంతికైనా ఇస్తాడు. కాబట్టి ధర్మరాజును ప్రాణాలతో పట్టితెస్తే అతడితో తిరిగి జూదమాడి అతడి నందులో ఓడించి అలవోకగా 
దీర్హకాలం అడవులకు పంపి, రాజ్యాన్ని సుఖంగా ఏలుకొనవచ్చునని నా అభిప్రాయం.” ఆ మాటలు విని దుర్యోధనుడి కుటిల 
చింతనకు మనసులో రోసి తన వరాన్ని నిపుణంగా తప్పించుకొనగలిగేటట్టు ప్రతిజ్ఞచేశాడు. “అర్జునుడు సమీపంలో లేకుండా 
ఉంటే, ధర్మరాజు రణరంగంనుండి పారిపోకుండా ఉంటే, అతడిని పట్టి ఇస్తాను' అని పలికి దుర్యోధనుడిని తృప్తిపరిచాడు. ద్రోణుడి 
ప్రతిజ్ఞను రారాజు సైనికులందరికీ చాటించాడు. దానిని గూఢచారులవలన ధర్మరాజు విని అర్జునుడిని పిలిచి ద్రోణ శపథాన్ని 
గురించి చెప్పాడు. తానున్న చోటును ఎప్పుడూ వదలకుండా పొదివికొని యుద్ధం సాగించుమని కోరాడు. “అగ్రజా! నేను ప్రాణాలతో 
ఉండగా నిన్ను పట్టుకొనటానికి ఆ ద్రోణుడికి కాదు కదా! ఆ స్థాణువుకైనా సాధ్యం కాదు. నీకు భయ మెందుకు?’ అని అర్జునుడు 
ధర్మరాజుకు ధైర్యం చెప్పాడు. ఆనాడు పాండవులు క్రాంచవ్యూహం పన్ని సైన్యాలను నడిపారు. సేనాముఖంలో అర్జునుడు 
గాండీవాన్ని ధరించి నిలిచాడు. కౌరవులు శకటవ్యూహాన్ని పన్నారు. 


ద్రోణుడి మొదటినాటి యుద్దం: 


ద్రోణుడు పాండవ సైన్యంమీద దివ్యాస్రాలతో విరుచుకొని పడ్డాడు. నరుడు గురుడిమీద దివ్యాస్రాలతో తలపడ్డాడు. పోరు 
మహాఘోరంగా మొదలైంది, సంకుల సమరంగా సాగింది. భీమసేనుడూ, శల్యుడూ గదాద్వంద్వయుద్ధం భీకరంగా చేశారు.పాండవ 
సేనాపతులు తమతమ పరాక్రమాలను ప్రచండంగా ప్రదర్శించారు. ద్రోణుడు మండిపడ్డాడు. భీమ సాత్యకి పాంచాలాదులచేత 


కథాసారం-41 


పరిరక్షితుడైన ధర్మరాజుమీద దారుణంగా దాడి మొదలుపెట్టాడు. పాండవ సేనానులు పెక్కురు ధర్మరాజును రక్షించుకొంటూ 
ఆచార్యుడిమీద యుద్ధం సాగించారు. ద్రోణుడు కార్చిచ్చువలె వ్యాపించి వీరులనందరినీ కలతపెట్టి ధర్మరాజును సమీపించి 
సంకులసమరం చేశాడు. “ధర్మరాజు పట్టుపడ్డాడు' అని సైనికులందరూ కేకలు వేశారు. కర్ణుడితో పోరు ఘోరంగా చేస్తున్న 
అర్జునుడు మెరుపువలె ద్రోణాచార్యుడికి అడ్డుపడ్డాడు. క్రీరసము ద్రాన్ని మందరపర్వతం కలచివేసినట్లుగా కౌరవ సైన్యాన్ని 
అర్జునుడు సంక్షోభపరిచాడు. కురువీరులందరూ ఆచార్యుడికి అండగా నిలిచి పోరాడినా గాండీవి పరాక్రమానికి ఎదురునిలిచి 
నెగ్గలేకపోయారు. ఈ విధంగా ద్రోణుడి మొదటినాటి యుద్దం ముగిసింది. 


ద్రోణుడి రెండవనాటి యుద్ధం: 


రెండవనాడు ద్రోణాచార్యుడు గరుడవ్యూహాన్ని పన్నాడు. పాండవులు మండలార్ధ వ్యూహాన్ని మోహరించారు. కౌరవపక్షాన 
సుశర్మ నాయకత్వంలో సంశప్తకులు పదివేలమంది రథికులు ఒక్కటిగా కూడి అర్జునుడి పై పగసాధించటానికి దుర్యోధనుడి 
అనుమతిని కోరారు. అత డంగీకరించాడు. అర్జునుడిని ధర్మరాజుకు దూరంగా పంపటానికి సంశప్తకులు తోడ్బడ్డారు. దక్షిణదిశగా 
దూరంగా మోహరించిన సంశప్తకులు అర్జునుడిని యుద్దానికి ఆహ్వానించారు. పార్టుడికి గడ్డుప్రశ్న ఏర్పడింది. అటు యుద్దాహ్వానాన్ని 
కాదనటానికి వీలులేదు. ఇటు అన్న ధర్మరాజు రక్షణను వదలటానికి వీలులేదు. వీరుడైన అర్జునుడు పాంచాలవరుడైన సత్యజిత్తు 
రక్షణలో ధర్మరాజును ఉంచి తాను సంశప్తకుల పై యుద్దానికి వెళ్ళాడు. సంశప్తకులందరూ కలిసి అర్జునుడిమీద ఒక్కుమ్మడి 
దాడిచేసి దొమ్మియుద్ధం సాగించారు. బాణాలతో అర్జునుడిని కప్పివేశారు. సారథి అయిన కృష్ణుడికే అర్జునుడు కనబడటం 
కష్టమయింది. ఫల్గునుడు అనిలాస్త్రాన్ని ప్రయోగించి క్రమ్మిన బాణమేఘాలను వమ్ముచేశాడు. సంశప్తకులను చీకాకుపరిచాడు. 


అర్జునుడు సంశప్తకులవైపు పోగానే ద్రోణాచార్యుడు ధర్మరాజువైపు దాడి సాగించాడు. అపారబలాఢ్యుడు సత్యజిత్తు 
ధర్మరాజుకు రక్షగా నిలిచి విజృంభించాడు. కాని, శస్త్ర కళాచార్యుడైన ద్రోణుడు అతడి విల్లును విరిచాడు. అతడు విల్లందినప్పుడెల్లా 
దానిని తునకలు చేశాడు. చివరకు అర్దచంద్రాకార బాణంతో అతడి తల తెగగొట్టాడు. సత్యజిత్తు చనిపోగానే ధర్మరాజు ద్రోణుడి 
పరాక్రమానికి భయపడి రణరంగంనుండి రథం మీద తొలగిపోసాగాడు. అంతలో మత్స్యరాజు తమ్ముడు సూర్యదత్తుడు ద్రోణుడి 
నెదుర్కొన్నాడు. అతడికి చేది మగధ కేకయరాజుల సైన్యాలు అండగా నిలిచాయి. ద్రోణుడు సూర్యదత్తుడిని చంపి, ధర్మరాజును 
పట్టుకొనటానికి అతడిని తరుముకొని పోజొచ్చాడు. అప్పుడు ధర్మరాజుకు అండగా యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, 
శిఖండి, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు క్రమ్ముకొని ద్రోణుడిని ఎదిరించారు. సుడిగాలికి కూలిన చెట్లవలె పాండవసైన్యాలు 
పడిపోయాయి. ధర్మజుడు భయపడి యుద్దభూమినుండి తొలగిపోయాడు. మిగిలిన రాజులు భీముడి అండజేరి పోరు సాగించారు. 

దుర్యోధనుడు గజసైన్యాన్ని భీముడిమీదకు పురికొల్పాడు. భగదత్తుడు ఇంద్రగజంవంటి సుప్రతీకాన్ని భీముడిపైకి 
ఉరికించాడు. భీముడు ఏనుగులను మట్టుపెట్టాడు. భగదత్తుడి గజం పాండవ సైన్యాన్ని కలచివేసింది. అర్జునుడు భగదత్తుడి పైకి 
రథాన్ని మళ్ళించాడు. అర్జునుడి విజృంభణంచూచి భగదత్తుడు తన అంకుశాన్ని అభిమంత్రించి అతడి మీద ప్రయోగించాడు. 
శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి, తన హృదయం మీద ఆ అంకుశాన్ని ధరించాడు. అందుకు అర్జునుడు శ్రీకృష్ణా! 
నీవు సారథ్యం చేయాలిగాని, ఈ విధంగా యుద్దంలో పాలు పంచుకోవచ్చునా! ఇది నన్ను చులకన చేయటమే కదా అని మనస్సు 
నొచ్చుకొంటే- శ్రీకృష్ణుడు ఆ అంకుశ వృత్తాంతం అంతా చెప్పి, ఘోరమైన ఆ వైష్ణవాస్తాన్ని తాను తప్ప ఇతరులు సహించలేరని 
తెలియచేసి, సవ్యసాచిని సమాధానపరిచాడు. ఘోరయుద్ధం చేసి సుప్రతీకాన్నీ, భగదత్తుడినీ అర్జునుడు నేలకొరిగించాడు. 
అర్జునుడిని కర్ణుడు థీ కొన్నాడు. మహాస్రాలతో మారణయుద్ధం చేశాడు. సూర్యాస్తమయం అయింది. యుద్దం చాలించారు. 

ఆనాడు కూడా ధర్మరాజును పట్టి ఇవ్వనందుకు దుర్యోధనుడు ద్రోణుడిని నిందించాడు. అందు కాతడు కటకటపడి 'నరుడి 
పరాక్రమం, నారాయణుడి మాహాత్మ్యం తెలిసికూడా ఇట్లా మాట్లాడటం న్యాయమా! ధర్మరాజుమీద చేయి పడకుండా పాండవ 
వీరులు వరుసగా ఎట్లా కాపాడుకొంటున్నారో గమనించావు కదా! రేపు అర్జునుడిని దూరంగా పంపివేయాలి. ధర్మరాజును పట్టాలి" 
అంటూ వ్యూహాన్ని పన్నాడు. 


కథాసారం-42 


ద్రోణుడి మూడవనాటి యుద్ధం: 


మరునాడు ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు. సంశప్తకులు అర్జునుడిని ఆహవానికి ఆహ్వానించి దూరప్రాంతానికి తీసికొని 
వెళ్ళారు. వ్యూహం వలయాకారంగా ఉండటంచేత దుర్భేద్యమైన చక్రవ్యూహం ఏర్పడింది. పాండవులలో పద్మవ్యూహాన్ని భేదించి 
విజయాన్ని సాధించే నేర్చు అర్జునుడికీ, శ్రీకృష్ణుడికే ఉన్నది. అభిమన్యుడికి పద్యవ్యూహాన్ని భేదించి లోనికి ప్రవేశించటం తెలుసు 
గాని విజయవంతంగా తిరిగిరావటం తెలియదు. ద్రోణుడు పాండవ సైన్యాన్ని బాణాలతో బాధించాడు. వ్యూహంలో ప్రవేశించటం 
పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు భీమాదులను వెంటబెట్టుకొని అభిమన్యుడి వద్దకు వెళ్ళి పద్మవ్యూహాన్ని 
భేదించి పాండవుల గౌరవాన్ని నిలుపుమనీ, పార్టగోవిందుల ప్రశంసలు పొందుమనీ కోరాడు. అభిమన్యుడివెంట భీమాదులందరూ 
వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశానికి ఆనందావేశాలతో 
ఊగిపోయాడు. భీముడిముందు ఈ విధంగా శపథం చేశాడు. 


“ధర్మరాజు నన్ను అభిమానించిన ఈ ప్రయత్నాన్ని నిష్ట్ణలంచేయకుండా ద్రోణుడు మెచ్చేటట్లు నేను మొగ్గరంలో ప్రవేశించి 
సైన్యాలను కలతపెట్టుతాను. సుభద్రార్దునులు తమ కొడుకు ప్రదర్శించే పరాక్రమాన్ని చూచి మురిసిపోయేటట్లు చేస్తాను. 
“చూడండి! ఒక చిన్నవాడు పెద్ద సైన్యసమూహాలను గోపకుడు ఆవులమందను తోలినట్లుగా అదుపుచేస్తున్నా'డని ప్రజలందరూ 
ప్రశింసించగా విని మామ (శ్రీకృష్ణుడు) సంతోషంతో పొంగియేటట్లు, తండ్రి (అర్జునుడు) ఆనందించేటట్లు, శత్రువైన దుర్యోధనుడికి 
పోరు భారమయ్యేటట్లు యుద్ధం చేస్తాను” - అని వీరప్రతిజ్ఞ చేశాడు. ధర్మజు డతడిని అనుమతించి ఆశీర్వదించాడు. అభిమన్యుడు 
సమరోత్సాహంతో రథాన్ని ద్రోణ సైన్యం మీదికి నడిపించాడు. 


మెరుపు మెరిసినట్లు ఆచార్యుడిమీద బాణాలను కురిపించి ఆయనను దాటి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. 
అడవిని కాల్చే కార్చిచ్చువలె, ప్రళయకాలంలో సంహారక్రియకు పూనుకొన్న రుద్రుడివలె పద్మవ్యూహంలోని వీరవరులనందరినీ 
కలవరపెట్టటం మొదలుపెట్టాడు. ఎదురుపడ్డ కురువీరులనందరినీ బాణాలతో బాధించాడు. అందులో వరుసగా సుయోధనుడు, 
కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు మొదలైనవారందరూ ఉన్నారు. విలువిద్యలో వివ్వచ్చుడిని మించిన అభిమన్యుడిని 
ఆపటం అసాధ్యమని ఆచార్యుడు భావించాడు. అభిమన్యుడి అపూర్వపరాక్రమాన్ని కృపాచార్యుడి ఎదుట పాగిడాడు. దుర్యోధనుడు 
దానికి కటకటపడి కవ్వడి కొడుకును దొమ్మిగా దాడిచేసి చంపాలని పన్నాగం పన్ని, కర్ణాదివీరులను ప్రోత్సహించి ఒక్కుమ్మడి 
క్రమ్ముకొనబోయాడు. అంతలో దుశ్శాసనుడు అభిమానంతో పార్గుని కొడుకును ద్వంద్వయుద్ధంలో చంపుతానని తలపడ్డాడు. 
ఇద్దరూ బలంగా ఎదుర్కొన్నారు. ధర్మరాజాదులను ఆనాడు కురుసభలో అవమానించి పలికిన మాటలను స్మరించి, దుళ్ళాసనుడిని 
మూర్చపోయేటట్లు బాణంతో కొట్టాడు అభిమన్యుడు. సారథి దుశ్శాసనుడి రథాన్ని ఆవలికి తోలుకొనిపోయాడు. అభిమన్యుడు 
కొరవి త్రిప్పిన విధంగా మొగ్గరంలో యథేచ్చగా తిరుగ నారంభించాడు. మేటి వీరులనందరిని వాడి బాణాలతో నొప్పించాడు. 
పేరుపేరునా పిలుస్తూ వారిని అధిక్షేపించాడు. కాని, ఎవ్వరూ అతడిని ఎదిరించలేకపోయారు. ఎదురులేని వీరుడివలె, ఆర్బలేని 
కార్చిచ్చువలె, మీదపడిన మహా ప్రళయంవలె అభిమన్యుడు అరిభయంకరంగా యుద్దం సాగించాడు. 


పద్మవ్యూహం భేదించిన అభిమన్యుడివెంట భీమాదులు మోహరంలో ప్రవేశించి సైన్యాన్ని నురుమాడటం మొదలుపెట్టారు. 
వారికి సైంధవు డడ్డం పడ్డాడు. పాండవులను (అర్జునుడిని తప్ప) ఒక రోజు నిలువరించగలిగే శక్తిని శివుడివలన వరంగా పొంది 
ఉన్నాడు సైంధవుడు. ఆనాడే ఆ ఒక ఒకరోజు అయింది. పాండవు లెంత భయంకరంగా పోరాడినా సైంధవుడిని దాటి ఒక అడుగు 
ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకొనిపోయేకొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో 
ఒంటరివాడయ్యాడు. అయినా అభిమన్యుడు అగ్గిపిడుగు. వృషసేనుడిని మూర్భపోగొట్టాడు; దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడిని 
ద్వంద్వయుద్దంలో ఓడించి చంపాడు. మధ్యాహ్నమార్తాండ తేజంతో వెలుగొందే అభిమన్యుడిని అర్జునతుల్యుడిగా ఆచార్యుడు 
ఆశ్చర్యంతో ప్రశంసించాడు. 


కథాసారం-43 


అభిమన్యుడిని చంపే ఉపాయం అడిగాడు సుయోధనుడు. “అతడి చేతిలో విలమ్ములుండగా జయించటం కష్ట'మని 
ద్రోణాచార్యుడు పేర్కొన్నాడు. “కవచధారణ” మనే విద్య - నేను అర్జునుడికి చెప్పిందే - అభిమన్యుడు నేర్చుకొన్నాడు. ఆ విద్య 
నేర్చినవాడిని ఓడించటం కష్టం. అయినా మోసంతో అల్లెత్రాడును త్రెంచి, విల్లును విరుగకొట్టి, గుర్రాలను కూలగొట్టి, సారథిని 
చంపి, ఒక్కసారిగా ఇతడిని క్రమ్ముకొని చంపితే చంపవచ్చునుగాని లేకపోతే ఇతడివైపు దేవతలకు కూడా తేరిపార చూడటం సాధ్యం 
కాదని ఉపాయాన్ని అందించాడు. దాని ఆచరణకు కర్ణాదులు పూనుకొన్నారు. భయపడినవాడివలె కర్ణుడు అభిమన్యుడి 
వెనుకకుపోయి, అతడి విల్లు త్రుంచాడు. వెంటనే ద్రోణుడు గుర్రాలను కూల్చాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. శకుని, 
కృతవర్మ బాహ్హికుడు, అశ్వత్థామ మొదలుగా అనేకులు ఒక్కసారి అతడిమీద అస్తశస్రాలను కుండపోతగా కురిపించారు. 


అభిమన్యుడు కత్తీ డాలూ తీసికొని గగనానికి ఎగసి, మండలాకారంగా తిరుగుతూ వీరులనందరినీ ఒంటిగా ఎదుర్కొన్నాడు. 
అతడి కత్తిని ద్రోణుడు, డాలును కర్ణుడు ముక్కలు చేశారు. అభిమన్యుడు రథచక్రాన్ని తీసికొని భూమిపై నిలిచి మండలాకారంగా 
తిరుగుతున్న మహాజ్వాలవలె విజృంభించాడు. అతడి శరీరం రక్తష్తావితమైంది. కాని, పౌరుషంతో ఎర్రగా జేవురించి శత్రువులకు 
భయంకరంగా ఉన్నది. అతడి యుద్దక్రీడను దేవతలు మెచ్చుకొన్నారు. కౌరవవీరులందరు కలిసి అభిమన్యుడి చక్రాన్ని తునియలు 
చేశారు. అతడు గదను తీసికొని అశ్వత్థామ పై దాడిచేశాడు. అశ్వత్థామ భయపడి రథం దిగి పరుగుతీశాడు. ఏడు వందలమంది 
రథికులను గదతో చావమోదాడు. దుశ్శాసనుడి కొడుకును యమలోకానికి పంపించాడు. ఇట్లా మదించిన ఏనుగు సరోవరంలో 
దిగి పద్మాలను చిందరవందర చేసినట్లు పద్మవ్యూహ రక్షకులైన మహావీరుల నందరినీ మహాసంక్షోభంలో ముంచాడు. అభిమన్యుడి 
చేత అవమానించబడినవారంతా అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు. లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు 
దయమాలి కొట్టి చంపినట్టు వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు. అపరాద్రిపై అస్తమించిన 
సూర్యబింబంవలె, అడవినంతా కాల్చి చల్లారిన కార్చిచ్చువలె, అలలు ఎండబారిన మహాసముద్రంవలె, నేలమీద పడిన 
చంద్రబింబంవలె - అరివీర భయంకరంగా యుద్దం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు. రక్తసిక్తమైన ఆ నేలమీద పడి ఉన్న 
అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువువలె వెలుగొందాడు. “పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని. జంపుట అధర్మ మహో!" = 
అని దిక్కులు పిక్కటిల్లెటట్లు భూత సమూహాలు కేకలు వేశాయి. 

అభిమన్యుడి మరణానికి శోకించని మానిసి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు 
తెగిపోయింది. వ్యాసమునీంద్రుడు వచ్చి అతడిని ఊరడించాడు. శోకోపశమనంకొరకు సువర్ణష్టీవి చరిత్రాన్ని చెప్పాడు. షోడశ 
మహారాజుల చరిత్రలు వినిపించాడు. వారందరూ కాలంతీరిపోయారు కాబట్టి స్థిరంకాని శరీరం కొరకు వివేకవంతులు విషాదం 
పొందకూడదని బోధించాడు. 

సాయంకాలానికెల్ల సంశప్తకులను సంహరించి సవ్యసాచి శిబిరానికి తిరిగివస్తూ అపశకునాలను గమనించి ఏదో కీడు జరిగి 
ఉంటుందని అనుమానించాడు. స్కంధావారానికి చేరాడు. దీనవదనాలతో ఉన్న తనవారిని చూచాడు. వారిలో అభిమన్యుడు 
కానరాలేదు. “ద్రోణుడు పన్నిన పద్మవ్యూహాన్ని భేదించటానికి ధర్మరాజు అభిమన్యుడిని పంపలేదు కదా! వాడికి ఛేదించటం 
వచ్చుకాని, వీరులు చుట్టుముట్టినప్పుడు విడిపంచుకొనటం తెలియదు. మీ ఉపాయం మాసిపోను! నా కొడుకును రణభూమికి 
అర్చించలేదు కదా! చెప్పండి. వాడు లేకుండా నే నెట్టా బ్రతికేది?” అని ఆవేదనపడుతూ, నిజం తెలిసికొని, 

“హా! యను, ధర్మరాజతనయా! యను, నన్నెడంబాయ నీకు జ 

న్నే! యను, తల్లి నేప(జనునే! యనుం, గృష్టుడు వీండె వచ్చె రా 

వే! యను, నొంటి వోక తగవే! యను, నేగతి( బోవువాండ నే 

నో యభిమన్యు(డా! యను. బ్రియోక్తుల నుత్తర6 జేర్చవే! యనున్‌'. 


ఇట్లా అనేక విధాల ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు - “భీముడు దగ్గర లేడా? 
బాలుడిని ఒంటరిగా పంపారా? ద్రుపదుడు, సాత్యకి, విరటుడు - వీరంతా ఎక్కడికి పోయారు? ఇందరు ఉండగా అభిమన్యుడు 


కథాసారం-44 


చనిపోవటానికి కారణం ఏమిటి? చనిపోయాడు సరే, యుద్ధంలో వెనుకాడకుండా విక్రమాన్ని ప్రకటించి పేరు పొందాడా? 
పలువురు తనను చుట్టుముట్టి అస్తశస్తాలతో బాధిస్తున్నప్పుడు తోడుపడేవా రెవ్వరూ లేక నాన్నా! నాన్నా! అని ఎన్నిసార్లు నన్ను పిలిచి 
ఉంటాడో! తప్పు, తప్పు నేను పొరపాటన్నాను. గోవిందుడి మేనల్లుడు యుద్దంలో ఓడతాడా? మిన్ను మీదపడ్డా బాహాగర్వాన్ని 
వదలుతాడా? అని పలురకాల ప్రశ్న పరంపరలు కురిపించాడు పారుడు. ధర్మజుడు జరిగినదంతా వివరంగా చెప్పాడు. 
అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు 
సైంధవకృత్యానికి మండిపడి అతడిని చంపుతానని భయంకర శపథం చేశాడు. 


“ అనిమిషదైత్య కింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 
దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్రుండు గ్రుంకకుండ ము 
న్న నరవరేణ్య! యిత్తెజింగు నా కొనరింప(గ రాకయున్న నే 
ననలము సొచ్చువాండ నృపులందజు. జూడంగ గాండివంబుతోన్‌'. 
శపథంతో పాటు అర్జునుడు గాండీవజ్యారావాన్ని మోగించాడు. పద్మనాభుడు పాంచజన్యాన్ని పూరించాడు. 


అర్జునుడి ప్రతిజ్ఞ కౌరవ స్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి 
పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తన కెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో 
నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు. 


అర్జునుడు తన ప్రతిజ్ఞ స్‌ విధంగానైనా సఫలమయ్యెటట్లు వరమిమ్మని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. నరనాయణు లిద్దరూ 
క్రోధపూరిత హృదయాలతో బుసలుకొట్టేపాములవలె కనుపించారు. వారి రూపాలు చూచి దేవతలు భయపడ్డారు. ప్రకృతి 
సంక్షోభించింది. కౌరవస్కంధావారంలో అనేక దుర్నిమిత్తాలు కలిగాయి. 


ఆనాటికి ఒకరోజు ముందే శిబిరానికి సుభద్ర, పాంచాలి, ఉత్తర వచ్చి ఉన్న సంగతి తెలిసి అర్జునుడు శ్రీకృష్ణుడిని వారి 
నోదార్చటానికి పంపాడు. శ్రీకృష్ణుడు వారివద్దకు పోయి పుత్రశోకాతుర అయిన సుభద్రను ఎంతో ప్రయత్నంమీద ఓదార్చాడు. 
మిగిలినవారిని తగిన మాటలతో శాంతింపజేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని వెంట తీసికొని వెళ్ళాడు. తన మందిరంలో శ్రీకృష్ణుడు 
కాళ్ళు కడిగికొని, ఆచమనంచేసి, ఒకదర్భశయ్య నలంకరించి అక్షతగంధపుష్పాలతో పూజించి ఆయుధాల నక్కడ చుట్టూ ఉంచి 
అర్జునుడిని అక్కడ ఉండుమని చెప్పాడు. నిత్యం రాత్రివేళ చేసే దేవపూజ ఇంతకుముందు చేయలేదని అతడికి జ్ఞాపకం చేశాడు. 
అర్జునుడు పాదప్రక్షాళనం చేసికొని శుచి అయి, నిత్యమూ చేసే శివపూజను షోడశోపచార సమన్వితంగా శ్రీకృష్ణుడికి అర్పించాడు. 
జనార్దనుడు సంతోషించి అర్జునుడిని అక్కడే ఉండుమని నియోగించి, తగిన రక్షణను అతడికి కల్పించాడు. అర్జునుడికి శుభం 
కోరుతూ ఉంటానని శ్రీకృష్ణుడు చెప్పి తన శయ్యపై పరుండి చాలసేపు దీర్హయోచనలో మునిగిపోయాడు. తెల్లవారితే 
నరనారాయణు లేవిధంగా సైంధవవధను నిర్వహిస్తారో, ఎటువంటి కీడు కలుగుతుందో! అని కలవరపడు తూ ఉభయస్కంధావారాలలో 
అందరూ తమ పూర్వపుణ్యఫలాలన్నీ సైంధవవధకు అర్జునునికి తోడ్పడాలని గట్టిగా అంటూ, శుభాన్నిచేకూర్చే పవిత్రగ్రంథాలను 
పఠిస్తూ కంటిమీద కునుకు లేకుండా తెల్లవార్సారు. 


శ్రీకృష్ణుడు దారుకుడితో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం చెప్పి అంతటి అసాధ్యమైన ప్రతిజ్ఞను తీసికొన్న అర్జునుడిని తానెట్లాగైనా 
కృతార్ణుడిని చేస్తానని చెప్పాడు. తనలో సగభాగం అర్జునుడనీ, అతడు బ్రతికితేనే తాను బ్రతుకుతాననీ తెలిపి సూర్యాస్తమయంలోగా 
సైంధవవధ జరిపించి పాండవకీర్తిని నిలుపుతానని ప్రతిజ్ఞ చేశాడు. మరునాడు రథాన్ని సర్వసన్నాహం చేసి ఉంచుమనీ, తన 
పాంచజన్యనాదం సంకేతంగా విని అ రథాన్ని రణస్థలికి తీసికొని రమ్మని శ్రీకృష్ణుడు దారుకుడితో చెప్పాడు. సకల భూతాలు తన 
శక్తిసామర్థ్యాలను, పాండవులపట్ల తనకున్నపేమనుతెలుసుకొనే విధంగా రేపు యుద్ధరంగంలో తానే రౌద్రరసాకారంతో విజృంభించి, 
సైంధవుణ్ణి సూర్యాస్తమయంలోగా సంహరిస్తానన్నాడు. అందుకు దారుకుడు మోరు ఆ విధంగా చేయవలసిన అవసరం ఉండదని, 
మీరు సారథ్యం వహిస్తూ శుభాన్నికూర్చే స్థితిని కలిగిస్తుంటే అర్జునుడు అడ్డుకోలేని వీరుడు ఆ వైపు ఎవడున్నాడు అని సవినయంగా, 
చాకచక్యంగా మాటాడి శ్రీకృష్ణుని ఆవేశాన్ని తొందరపాటును తగ్గించాడు. మో ఆజ్ఞను పాటిస్తానని వెళ్ళాడు. 


అర్జునుడు శ్రీకృష్ణుడు అమర్చిన దర్చశయ్యమీద పరున్నాడు. ప్రతిజ్ఞానిర్వహణాన్ని గురించి ఆలోచిస్తూ శోకనిద్రా 
పరవశుడయ్యాడు. కలలో శ్రీకృష్ణు డతని సమీపానికి వచ్చాడు. అతడు శయ్యనుండి లేచి కృష్ణుడికి నమస్కరించి తన శయ్యమీద 


కథాసారం-45 


కూర్చుండబెట్టాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి శోకభావాన్ని తొలగించి ఉత్సాహాన్ని పెంచాడు. నరుడి శుభాన్ని కోరి అతడిని తూర్పుదిక్కు 
మొగమై కూర్చొనుమన్నాడు. పరమేశ్వరు డిచ్చిన పాశుపతాస్త్రాన్ని సమంత్రకంగా ఆరాధించి పరమశివుడిని ధ్యానించుకొమ్మని 
నిర్దేశించాడు. అత డట్లాగే చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి చేతిని పట్టుకొని గగనపథంలోకి తీసికొనిపోయాడు. అనేక లోకాల ఆవల 
ఉన్న కైలాసాన్ని చేరారు. అందులో పరమేశ్వరుడిని దర్శించి ప్రార్థించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని పూజించిన పూజాద్రవ్యాలు శివుడి 
శరీరంమీద చూచి శివకేశవాభేద భక్తి పారవశ్యాన్ని పొందాడు. పాశుపతాస్త మంత్ర సిద్ధిని ప్రసాదించ వేడుమని అర్జునుడిని శ్రీకృష్ణుడు 
ప్రోత్సహించాడు. పారుడు పరమేశ్వరుడిని ప్రార్థించగా ఆ మహాదేవు డనుగ్రహించాడు. శివభటులు ఆతడిని ఒక దివ్యసరస్సువద్దకు 
చేర్చారు. అందులోనుండి రెండు విషసర్ప జిహ్వలజ్వాలలు రెండు వెలువడ్డాయి. అర్జునుడు శుచి అయి ఆ మహాసర్పాలకు 
నమస్కరించి, శతరుద్రీయాన్ని మనసులో జపిస్తూ శివుడిని ధ్యానించాడు. ఆ సర్పాలు రెండూ క్రమంగా విల్లుగా, బాణాలుగా 
మారాయి. శివుడి పార్వంనుండి ఒక మహాతేజస్వి అయిన బాలుడు వెలువడి వచ్చి ఆ బాణప్రయోగవిధానాన్ని ప్రదర్శించి 
చూపించాడు. దానిని గ్రహించిన అర్జునుడికి మంత్రస్వరూపాన్ని అనుగ్రహించాడు. ఇక పాశుపతాస్తానికి తిరుగులేదని మహాదేవుడు 
ప్రకటించాడు. ఇక తన ప్రతిజ్ఞానిర్వహణకు తిరుగులేదని అర్జునుడు సంతోషించాడు. నరనారాయణు లిద్దరూ శివుడికి నమస్కరించి 
తిరిగి వచ్చారు. తెల్లవారింది. అర్జునుడు ధర్మరాజువద్ద కేగి రాత్రి జరిగిన స్వప్నవృత్తాంతాన్ని తెలిసాడు. పాండవులందరూ శ్రీకృష్ణుడిని 
పరమాత్మగా భావించి ప్రస్తుతించారు. గోవిందుడు వారికి విజయం తథ్యమని అభయం అందించాడు. 


ద్రోణుడి నాల్గవనాటి యుద్ధం: 


ధర్మరాజ రక్షణకు సాత్యకిని నియోగించి 'సైంధవవధకు విజయుడు విజృంభించాడు. ద్రోణుడు శకటవ్యూహాన్ని పన్నాడు. 
దానికి పడమటిభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహం పన్నాడు. దాని మధ్యభాగం మొదలుకొని సేనాముఖం వరకు సూచీ 
వ్యూహాన్ని అమర్చాడు. సూచీవ్యూహంలోని కేంద్రస్థానంలో సైంధవుడిని నిలిపాడు. ద్రోణుడు సూచీవ్యూహం పన్నాడు. అర్జునుడు 
మొట్టమొదట ద్రోణుడికి నమస్కరించి ఆశీస్సులను కోరాడు. ఆచార్యుడు నవ్వి “నన్ను 'గెలవకుండా సైంధవుడి దరికి ఎట్లా 
చేరగలవు?” అని చిరునవ్వు నవ్వాడు. దానిని అనుమతిగా గ్రహించి విజయుడు యుద్దాన్ని ఆరంభించి ఆచార్యుడిని అతిక్రమించి 
మొగ్గరంలో ప్రవేశించాడు. కర్కశంగా యుద్దం చేస్తూ శ్రుతాయుధాదులను, విందానువిందులనూ పోరులో చంపాడు. ద్రోణుడు 
అర్జునుడి పట్ల పక్షపాతాన్ని చూపుతున్నాడని దుర్యోధనుడు ఆచార్యుడిని నిందించాడు. ఆచార్యుడు ఆ మాటలకు వెగటు 
ప్రకటించాడు. అర్జునుడి వెంట తానూ వస్తే సేనాముఖం వికలమై పాండవులను నిగ్రహించటం, సైంధవుడిని రక్షించటం కష్టమని 
పేర్కొని, అర్జునుడి పరాక్రమాన్ని ప్రశంసించాడు. సమవయన్కుడైన గాండీవిని దుర్యోధనుడినే ఎదురించుమని ఒక సహజ కవచాన్ని 
ప్రసాదించాడు. దాని ప్రభావంతో దుర్యోధనుడు నిర్భయంగా అర్జునుడి పై దాడి చేశాడు. ద్రోణుడు పాంచాలవీరులవైపు పోరు 
సాగించాడు. 


ద్రోణుడు ధృష్టద్యుమ్నుడిని దాటి పాండవ సైన్యాన్ని చంపనారంభించాడు. ధృష్టద్యుమ్నుడు విజృంభించాడు. కాని, 
నిపుణమైన యుద్ధంలో ద్రోణుడు అతడిని విరథుడిని చేసి బాణప్రయోగంతో చంపబోయాడు. అంతలో సాత్యకి అడ్డుపడి 
ధృష్టద్యుమ్నుడిని రక్షించాడు. దానిని సహించక ద్రోణుడు సాత్యకిపై బాణాలవర్షం కురిపించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి విల్లు 
విరిచాడు. ఇరువురి నడుమ అస్తశస్రాలతో పోరు ఘోరమయింది. ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి తోడుగా వచ్చారు. 
అంతలో ధృష్టద్యుమ్నుడు మరల విజృంభించి వీరందరినీ దాటి ముందుకు సాగి ద్రోణుడి నెదుర్కొన్నాడు. ఈ విధంగా 
ఇరువర్గాలవారూ యుద్దం చేస్తూ ఉండగా అర్జునుడు తన రథాన్ని సైంధవుడున్న దెసకు నడుపుమని శ్రీకృష్ణుడిని కోరాడు. రథం 
ముందుకు సాగిపోతున్నది. వారికి విందానువిందులు అడ్డపడి పోరు సాగించారు. వారిని అర్జునుడు సంహరించాడు. అప్పటికి 
అర్జునుడి రథాశ్వాలు బాగా దప్పిగొన్నాయి. వాటికి దప్పిక తీరిస్తే విజయుడికి విజయం తథ్యమని కృష్ణుడు సూచించాడు. అర్జునుడు 
దివ్యాస్రాలతో ఒక సరోవరాన్ని కల్పించాడు. కృష్ణుడు గుర్రాలకు నీరుపట్టి, ఒడలు తట్టి, రథానికి కట్టి సిద్దపరిచాడు. పోరుసాగింది. 
కవచధారణశక్తిచేత దుర్యోధనుడు అర్జునాదులపై అద్భుత విజృంభణం సాగించాడు. ఆ బలానికి కారణమేమిటో గ్రహించిన 
అర్జునుడు ఇంద్రుడిచ్చిన మహాస్తంతో ద్రోణుడు దుర్యోధనుడి కిచ్చిన కవచాన్ని ఛేదించటానికి ప్రయోగించాడు. అశ్వత్థామ దానిని 


కథాసారం-46 


మరొక మహాస్తంతో వమ్ముచేశాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాలతో రారాజు విరథుడయ్యాడు. అతని అరచేతి నిండా 
గాయాలయ్యాయి. దుర్యోధనుడు అవివేకంగా ద్రోణుడిచ్చిన కవచం నిష్ఫలమని భావించి తనకుతానే దాన్ని తొలగించుకొని మరొక 
కవచాన్ని ధరించాడు. అది అర్జునుడికి ఎంతో అనుకూలించింది. అతడు ముందుకు వెళ్ళాడు. 


అర్జునుడి పై వృషసేనాది వీరులు ఎనిమిదిమంది క్రమ్ముకొని యుద్దం ప్రారంభించారు. అర్జునుడు వారిని సంహరించి 
కౌరవసైన్యాన్ని కకావికలు చేశాడు. అశ్వత్థామ విజృంభించి క్రూరబాణాలను పరచాడు. అర్జునుడికీ ఆతడికీ మధ్య శస్తాస్త్రయుద్ధం 
సాగింది. అట్లే కౌరవపాండవ వీరుల మధ్య ద్వంద్వయుద్దాలు సాగాయి. ధర్మరాజు ద్రోణుడితో తలపడి రథాన్ని కోల్పోయి నేలపై 
దిగి నిరాయుధుడై చేతులు పైకెత్తి ఊరుకొన్నాడు. అతడిపై బాణాలు ద్రోణుడు సంధించలేక చుట్టూ ఉన్న గుర్రాలను, ఏనుగులను 
సంహరించాడు. అంతలో సహదేవుడు ధర్మజుడిని తన రథంమీద ఎక్కించుకొని తొలగిపోయాడు. ద్రోణుడు పాండవ సైన్యాన్ని 
చెండాడటం మొదలుపెట్టాడు. 


ఘటోత్కచుడు తనసేనతో కలిసి ద్రోణుడితో యుద్దానికి పూనుకొన్నాడు. అతడిమీద అలంబుసుడు విరుచుకొనిపడ్డాడు. 
ఇరువురి నడుమ మాయాయుద్దం మహా భయంకరంగా సాగింది. ఘటోత్కచుడు అలంబుసుడిని చంపి ధర్మరాజుకు సంతోషం 
కలిగించాడు. 


అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. అతడికి అండదండలుగా నిలిచి సాయపడటానికి సాత్యకిని పంపాడు 
ధర్మరాజు. అతడు మొగ్గరంలో ప్రవేశించి దుశ్ళాసనాదులను ఓడించి ముందుకు సాగాడు. అతడికి తోడుగా భీముడు ద్రోణాదుల 
నతిక్రమించి అర్జునుడివైపు దాడి సాగించాడు. కర్ణుడు భీమసేనుడిని డీకొని ఓడించి, అధిక్షేపించి, బాధించి, చివరకు చంపకుండా 
వదిలాడు. కర్ణార్డునులు ద్వంద్వయుద్ధంలో తారసిల్లారు. పోరు ఘోరంగా సాగింది. దుర్యోధనాదులు కర్ణుడికి సాయంగా నిలిచి 
యుద్ధం చేయసాగారు. వారిని బలహీనపరచి అర్జునుడు ముందుకు పోగా అశ్వత్థామ శల్య వృషసేనులు సైంధవుడికి పెట్టని 
కోటగా నిలిచారు. 


దుర్యోధనుడు ద్రోణుడిని తూలనాడాడు. “అర్జునుడు, సాత్యకి, భీముడు మొదలైనవారు కౌరవసేనను చీకాకుపరచి 
సైంధవుడివైపు వేగంగా దూసికొనిపోతున్నారు. యుద్ధంలో నీవు ఓడటమంటే సముద్రం ఇంకిపోవటం వంటిదే కదా! సాత్యకి నిన్ను 
జయించాడని జనులు భావించటం మంచిదా? ఈ విధంగా నీవు వ్యవహరించటం మా దురదృష్టం. ఆ మాట అటుండనిమ్ము నీ 
పరాక్రమం, నీతి చాతుర్యం ప్రకాశించేటట్లు ఈ సంక్షోభంనుండి బైటపడే ఉపాయం చెప్పుము' - అని నిలదీసి అడిగాడు. అందుకు 
ద్రోణుడు ఇట్లా అన్నాడు. 'నాకు రెండువైపులవారూ ఒక్కటే. కాని, మనసేన కేర్పడిన విపత్తును నాకు చేతనైనంతవరకు తొలగించే 
యత్నం చేస్తాను. రారాజా! నీకిప్పుడు సైంధవుడిని కాపాడుకొనే పెద్ద పందెం మిగిలింది. ఈ యుద్ధమనే జూదంలో నీవు దానిని 
కాపాడుకొనాలి. కాని, నీకు ఇప్పుడు శకుని పనికిరాడు. అతడివలన నీకు కలిగిన లాభం తాత్కాలికం. ఇప్పటి గెలుపే సుస్థిరమైనది. 
కాబట్టి నీవు కర్ణాదులను సహాయం తీసికొని అర్జునుడితో యుద్ధంచేసి విజయాన్ని సాధించుము. నేను సేనాముఖంలో నిలిచి 
మిగిలినవారి నందరినీ అడ్డగిస్తాను. నేను నీతో కలిసి రావటం కార్యం కాదు నీవు పొమ్ము అని నిక్కచ్చిగా చెప్పాడు. 


దుర్యోధనుడు యుద్ధం సాగించాడు. కర్ణుడు సాత్యకితో యుద్దంచేసి ఓడిపోయాడు. అర్జునుడు విజృంభించి కౌారవసేనను 
ఎదుర్కొన్నాడు. దుర్యోధన కర్ణ వృషసేన శల్య కృషపాశ్వత్ధామలందరు ఏకమై అర్జునుడిని చుట్టుముట్టారు. వారిని పార్టుడు 
పెక్కమ్ములతో స్రుక్కించాడు. కర్ణుడి ప్రాణాలు తీయగల వాడిబాణాన్ని పార్టుడు వేయగా దానిని అశ్వత్థామ వమ్ముచేశాడు. 
కర్ట్ణార్దునులకు ద్వంద్వయుద్దం బలంగా సాగింది. రారాజు తనవారిని కర్ణుడికి సాయంచేయుడని ఎలుగెత్తి పిలిచాడు. అర్జునుడు 
వారందరికి మధ్యాహ్న సూర్యుడివలె దుర్నిరీక్షుడై బాణాలతో చెండాడాడు. జయద్రథుడిని డీకొన్నాడు. అయినా తెంపుచేసి 
కృపాశ్వత్థామ శల్య వృషసేనులు సైంధవుడికి రక్షగా దడిగట్టినట్లు నిలిచి పోరు సాగించారు. అర్జునుడు సైంధవుడిని చంపే 
అవకాశం దొరకక అవుడుగరుస్తూ ప్రొద్దువైపు చూచాడు. శ్రీకృష్ణుడు దానిని గమనించి “అర్జునా! నీవు వెనుకాడక ముందుకు 
సూటిగా సాగుము. భయపడవద్దు. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు. దీనికి నేను ఒక ఉపాయం కల్పిస్తాను. 
అప్పుడుగాని సైంధవుడు చావడు' అని చెప్పి, మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని 


కథాసారం-47 


కౌరవవీరులు ఉప్పాంగిపోయారు. సైంధవుడు తలఎత్తి పడమరవైపున ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచనమేరకు 
అర్జునుడు ఆ అదనెరిగి వాడిబాణంతో సైంధవుడి తలను తెగనరికాడు. దానిని క్రిందపడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్ర 
బాణవిద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయా తిమిరం తొలగించాడు. సూర్యు డస్తమించకుండానే 
సైంధవుడిని చంపి అర్జునుడు తన శపథాన్ని నిలపుకొన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి 
సైంధవ శిరాన్ని అతడి తండ్రి అయిన వృద్దక్షత్రుడి ఒళ్ళో పడేటట్లు చేశాడు. అత డాశిరస్సును నేలమీద పడవేశాడు. వెంటనే 
వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి వ్రక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో అతడి శిరస్సు వేయి 
వ్రక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా 
శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు. ధర్మజుడు సంతసించాడు. 


ద్రోణుడి అయిదవనాటి యుధ్ధం: 


అయిదవనాటి యుద్ధం ప్రారంభించేముందు ద్రోణుడు పాంచాలురను చంపనిదే కవచం విడువనని శపథం చేసి, 
యుద్ధంలో విరాట ద్రుపదులను కడతేర్చాడు. భీమసేనుడు దుర్మద దుష్కర్ణులను చంపాడు. అశ్వత్థామ అంజనపర్వుడిని 
యుద్దంలో అంతమొందించాడు. భీమకుమారుడైన ఘటోత్కచుడు విజృంభించి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఇరువురు 
ఘోరంగా యుద్దం చేశారు. అశ్వత్థామ ఒక అక్షౌహిణి సైన్యాన్ని చంపి ఘటోత్కచుడిని కాలదండంవంటి బాణంతో మూర్భపడేటట్లు 
చేశాడు. అతడిని ధృష్టద్యుమ్నుడు యుద్దరంగంనుండి రథంమీద తప్పించాడు. దానిని చూచి అశ్వత్థామ సింహగర్ణనం చేసి 
విజృంభించాడు. ధర్మజ భీమ సాత్యకు లొక్కటై అతడిని ఎదుర్కొన్నారు. బాహ్హికుడు సాత్యకిని డీ కొన్నాడు. భీముడు ఉద్రిక్తుడై 
ముద్గరంతో బాహ్హికుడి తల పగులగొట్టి చంపాడు. దుర్యోధన డురితుడైన ద్రోణుడు ధర్మరాజుతో తలపడ్డాడు. ఇరువురూ 
దివ్యాస్రాలను ప్రయోగించి ప్రతాపాన్ని ప్రదర్శించారు. ధృష్టద్యుమ్ను డడ్డుకొని ద్రోణుడితో యుద్ధం సాగించాడు. భీమార్జునులు 
అతడికి సాయం చేశారు. కౌరవబలాన్ని గడగడ వణకేటట్లు చేశారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని తన పరాక్రమాన్ని ప్రదర్శించి 
సేనను కాపాడుమని కోరాడు. కర్ణుడు పాండవులను పరిభవిస్తానని ప్రగల్భాలాడాడు. అందుకు కృపాచార్యుడు అతడి బడాయి 
మాటలు గమనించి ఉపాలంభించాడు. వారి వాదును మాని దుర్యోధనుడు తానే యుద్ధం చేయటానికి ముందుకు సాగాడు. 
కృపాచార్యుడి సలహామేరకు అశ్వత్థామ దుర్యోధనుడి సాహసాన్ని మాన్నాడు, కృతవర్మాదులు యుద్దభారాన్ని వహించారు. 


సాత్యకి సమరంలో సింహంవలె చెలరేగాడు. సోమదత్తుడిని ద్వంద్వబాణ యుద్దంలో చంపాడు. అదే సమయంలో పెక్కురు 
కౌరవ పాండవవీరుల నడుమ ద్వంద్వయుద్దాలు ప్రవర్తిల్లాయి. కర్గుడు సహదేవుడిని ఓడించి అవమానించాడు. అశ్వత్థామకూ 
ధృష్టద్యుమ్నుడికీ, సాత్యకికీ కర్ణ దుర్యోధనులకూ పోరు విరివిగా సాగింది. మాయాయుద్దంలో ఘటోత్కచుడు అలంబుసుడు 
అలాయుధుడు అనే రాక్షసులను సంహరించాడు. ఆపై కౌరవవీరులమీద విరుచుకొనిపడ్డాడు. అతడి పోరు మరికొంత సేపు జరిగితే 
కౌరవసేనలో జనం మిగిలేటట్లు కనబడలేదు. అప్పుడు కౌరవవీరులూ, దుర్యోధనాదులూ “శక్తిని ప్రయోగించి ఘటోత్కచుడిని 
చంపు'మని కర్ణుడిని కోరారు. “ముందు ఘటోత్కచుడి చావునుండి బ్రతికితే అర్జునుడిని చంపే ఉపాయం ఆలోచించవచ్చు'నని 
భావించారు. గత్యంతరం లేక కర్ణుడు ఇంద్రదత్తమైన శక్తిని ప్రయోగించి ఘటోత్కచుడిని వధించాడు. పాండవపక్షంలో అందరూ 
దుఃఖించారు. కృష్ణుడు మాత్రం ఘటోత్కచుడివలన ఇంద్రశక్తి వమ్మై అర్జునుడి ప్రాణ రక్షణచేసిందని హర్షించాడు. క్రుద్ధులైన భీమ 
నకుల సహదేవులూ, అర్జునుడూ కలిసి ద్రోణుడిపై విజృంభించారు. ద్రోణార్జునుల మధ్య శస్తాస్ర ద్వంద్వయుద్దం భయంకరంగా 
సాగింది. ఇరువురిలో గెలుపోటములు నిర్ణయించటం అసాధ్యమై యుద్దం సాగుతూపోయింది. శ్రీకృష్ణుడు ధర్మజ భీముల దరికి 
రథం పోనిచ్చి వారికి వినవచ్చేటట్లు అర్జునుడితో ఇట్లా అన్నాడు. “ద్రోణుడు దేవదానవులకు కూడా జయంచశక్యం కానివాడు. ఇతడిని 
అంతమొందించాలంటే ఒక ఉపాయం ఉన్నది. 'నీ కొడుకు హతు డయ్యా'డనేమాట మన మంటే అతడు వింటే వెంటనే 
ఆయుధాలను దిగవిడిచి నిశ్చేష్టుడై నిలిచిపోతాడు. అప్పు డతడిని చంపవచ్చును. అంతకంటె అనువైన ఉపాయం మరొకటి లేదు” 
అన్నాడు. అందరూ అది మంచి ఉపాయమని మెచ్చుకొన్నారు. కాని, అర్జునుడు దాని కంగీకరించలేదు. ధర్మరాజు విషాదంతో 


కథాసారం-48 


మిన్నకుండిపోయాడు. అప్పు డద నెరిగి భీముడు తానుచంపిన అశ్వత్సామ అనే ఎనుగును మిషగాచేసికొని అశ్వత్సామ 
హతమయ్యెనని బిగ్గరగా ద్రోణుడు వినేటట్టు అరచాడు. ఆ మాటలు విని ద్రోణుడి హృదయం రుల్లుమన్నది. అశ్వత్సామ 
పరాక్రమాదులను స్మరించి భీముడి మాటలు నమ్మక ధృష్టద్యుమ్నుడిపై దారుణంగా యుద్దం ప్రారంభించాడు. 


అప్పుడు ఆకాశమార్గాన విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, కశ్యప, వసిష్టాత్రి ప్రభృతి మునివరులందరూ 
ద్రోణుడిని కనుపించి “ద్రోణా! నీవు బ్రాహ్మణుడవు. వేదవేదాంగాలు చదివినవాడవు. నీకు యుద్దం చేయటం ధర్మమా? 
ఇంతకుముందు చేస్తే చేశావు కాని, నీకు కాలం పూర్ణమయింది. కాబట్టి నీవు యుద్దం మానటం మంచిది” అని హెచ్చరించి 
అంతర్జానమయ్యారు. ద్రోణుడు మునుల మాటలను గురించి యోచించాడు. భీమసేనుడి మాటలు తలపోశాడు. ధృష్టద్యుమ్నుడిని 
కనుగొన్నాడు. మనస్సు వికలమైపోగా శోకాయత్తుడయ్యాడు. తన కొడుకు చచ్చినవార్త నిజమా కాదా అని ధర్మరాజు నడిగి 
తెలిసికొనదలచాడు. అడిగాడు. 


ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజును ఈ విధంగా హెచ్చరించాడు. “యుధిష్టిరా! ఈనాటి అపరాహ్లం వరకు ద్రోణుడు 
యుద్దం చేస్తే మనవైపు ఇక ఎవ్వరూ మిగలరు. ఇది నిజం. మమ్ములను ద్రోణుడి బాణాలకు బలిపెట్టకుండా సముచితంగా 
కాపాడుకొమ్ము, ప్రాణరక్షణ సమయంలో అసత్యవచనదోషం లేదు. అశ్వత్తామ చచ్చె నని చెప్పుము! అన్నాడు. భీముడు కూడా తాను 
పలికిన మాటలు అసత్యాలు కావని చెప్పాడు. భీముడు మాళవరాజైన ఇంద్రవర్మ గజాన్ని - అశ్వత్థామ "పేరుగల దానిని - చంపి 
గజంమీద పెట్టి “అశ్వత్థామా హతః అని పలకటం జరిగిందని చెప్పి ధర్మరాజును కూడా గజంమిషతో అశ్వత్హాము మరణవార్తను 
తెలియజెప్పుమని సూచించాడు. వారిద్దరి మాటలు విని ధర్మరాజు ఏమైతే అది జెతుందని సమ్మతించి, ఉపాయ మాలోచించి 
“అశ్వత్థామా హతః" అనే వాక్యాన్ని ధర్మజుడు ఎలుగెత్తి పలికి “కుంజరః” అనే పదాన్ని వాద్యాల చప్పుళ్ళలో కలిసిపోయేటట్లు మెల్లగా 
పలికాడు. ఆ మాట విని ద్రోణుడు అస్తసన్న్యాసం చేసి యోగాసనంలో రథంమీద కూర్చుండి తనువు త్యజించాడు. ధృష్టద్యుమ్నుడు- 
ధర్మరాజాదులు వారిస్తున్నా వినకుండా - ద్రోణుడి తలజుట్టును నిటారుగా పట్టి కుత్తుకను కత్తితో కోశాడు. ద్రోణుడి తేజస్సు 
ఆరిపోయింది. 


ధృష్టద్యుమ్నుడి చర్యను అందరూ గర్జించారు. ఆ విషయం తరువాత తెలిసికొన్న అశ్వత్థామ కోపోద్రిక్తుడై పాండవ సైన్యాన్ని 
మట్టుపెట్టటానికి పూనుకొని, సైన్యసన్నాహంతో యుద్ధభూమిలో విజృంభించాడు. పాండవ సైన్యంమీద నారాయణా స్రాన్ని 
ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి సూచనపై పాండవవీరులందరూ నేలపై దిగి, ఆయుధాలు వీడి, నమస్కరించి, నారాయణ శక్తిని భక్తితో 
గౌరవించారు. భీముడు మొదట తిరగబడినా కృష్ణార్ణునుల హితోక్తులతో నారాయణాస్తానికి తలవంచాడు. నారాయణాస్త్రం 
ఉపశమించింది. అందరూ ప్రాణాలు దక్కించుకొన్నారు. అశ్వత్లామ అంతటితో ఆగక ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు 
బ్రహ్మాస్తాన్ని ప్రయోగించి దానిని వమ్ముచేశాడు. దానితో అశ్వత్థామ చేసేదిలేక రణరంగం నుండి తిరిగిపోయాడు. అతడి ఎదుట 
వేదవ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అశ్వత్సామ ఆ మహర్షికి నమస్కరించి గద్గదకంఠంతో మునీంద్రా! నా ఆగ్నేయాస్త్రం వృథ 
అయింది. దానికి కారణ మేమో తెలియదు. సురాసురగంధర్వాదులకు కూడా దుస్సహమైన ఆ అస్త్రం మానవులైన కృష్ణార్ణునులను 
ఎందుకు దహించలేకపోయింది?” అని అడిగాడు. 


వ్యాసమహర్షి ఇట్లా చెప్పాడు: 'ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు అఖిలలోక రక్షణార్ధం భూలోకంలో జన్మించి మైనాక 
పర్వతంమీద శివుడిని గూర్చి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షం కాగా ఆతడిని అనేకవిధాల ప్రస్తుతించాడు. “ఇతరులకెవ్వరికీ 
లేని ప్రభావాన్ని నాకు ప్రసాదించు'మని వరం కోరాడు. పరమేశ్వరుడు కరుణించాడు. సురాసురగంధర్వ కిన్నర గరుడోరగాదులను 
అవలీలగా గెలువగలిగిన పరమతేజస్సుతో ప్రకాశిస్తూ వర్తించే మహిమ నిచ్చాడు. అస్రశస్రాలవలనగాని, అగ్నిజలాదులవలనగాని 
ఎటువంటి కీడు జరుగని మహిమ నిచ్చాడు. యుద్ధంలో శివుడినైన నిర్దించగల మహిమను ప్రసాదించాడు. అందువలన 
నారాయణుడు అజయ్యుడై ఉన్నాడు. అతడినుండి పుట్టిన నరుడు కూడా ఆ లక్షణాలనే కలిగి ఉన్నాడు. నరుడితో కూడిన 
నారాయణుడు నిజమాయా విశేషంచేత జగన్మోహనాకారుడై విహరిస్తూ ఉంటాడు. వారిరువురూ దానవులను సంహరించి 
ధర్మసంస్థాపనం చేయటానికి పుట్టారు. వారే కృష్ణార్ణునులు' - అని తెలియచెప్పాడు. 


కథాసారం-49 


ఆగ్నేయాస్రాదులు అశ్వత్థామయందు అసమగ్రం కావటానికి కారణంకూడా వ్యాసుడు చెప్పాడు. అశ్వత్థామ మట్టితో చేసిన 
శివుని ప్రతిమను అర్చించేవాడు. కృష్ణార్జునులు లింగరూపశివారాధనం చేసేవారు. కాబట్టి అతడికంటె వారు శ్రేష్ట లయ్యారని 
పేర్కొన్నాడు. అశ్వత్థామ పులకితుడై రుద్రుడిని ధ్యానించాడు. కేశవుడిని ప్రస్తుతించాడు. వ్యాసమహర్షికి నమస్కరించాడు. రథమెక్కి 
స్కంధావారం చేరాడు. కౌరవులు విషణ్ధులయ్యారు. పాండవులు మహానందభరితులయ్యారు. 


స్కంధావారంలో రాత్రి వేదవ్యాసుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. పార్టు డా మహర్షిని పూజించి ఒక ప్రశ్న అడిగాడు. 
'మహర్షీ నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు అగ్నివంటి ఒక మహాపురుషుడు నేలపై కాళ్ళానకుండా నడుస్తూ 
యోధులనందరినీ ఆతడే సంహరిస్తూ ఉండగా నేను తరువాత వారిని చంపుతూ ఉంటాను. ఆ మహాపురుషు డెవ్వరో నాకు 
తెలుపుము”. 

ఆతడు సర్వలోక ప్రభువైన పరమేశ్వరుడైన రుద్రుడని తెలిపి, అటువంటి మహాదేవుడు అర్జునుడికి ప్రసన్నుడయ్యాడనీ, 
భక్తపరాధీనుడైన అతడు తానే వీరులను సంహరిస్తూ కిరీటికి కీర్తి కలిగేటట్లు చేస్తున్నాడని తెలిపాడు. సర్వలోక శరణ్యుడైన ఆ 
దేవదేవుడిని శరణుజొచ్చి సర్వశుభాలను పొందుమని అర్జునుడిని దీవించి వ్యాసమహర్షి అంతర్థానమయ్యాడు. అర్జునుడు 
శివధ్యానమగ్ను డయ్యాడు. 


- జి.ని.సు బ్రహ్మణ్యం 


ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
దోణపర్యము 
విషయసూచిక 


సంజయుడు యుద్ధభూమికి. బోయి మరలివచ్చి యందలి వృత్తాంతంబు 


ధృతరాష్ర్రునితోం జెప్పుట 7-1-5 01 
ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట 7-5-8 20 
(ద్రోణాచార్యుని మరణంబు విని ధృతరాష్ట్రుండు పరితపించుట 7-8-1 27 
ద్రోణుడు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్టు వరం బిచ్చుట 7= = 1 35 
అర్జునుండు ధర్మరాజుతో [ద్రోణుని ప్రతిజ్ఞకు వెబవకుండునట్టు సెప్పుట 7-12-7 40 
ద్రోణుడు పాండవసైన్యంబుపై రేంగి దివ్యాస్త్రంబులశక్తి సూపుట 7-13-1 49 
భీమసేనశల్యుల గదాయుద్దము 7-14-4 60 
ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్దంబు సేయుట 7-5-19 67 
ద్రోణాచార్యుల రెండవనాంటి యుద్దము 7-16-3 73 
అర్జునుండు ధర్మరాజుచే ననుజ్ఞాతుండై సంశప్తకులపై( బోవుట 7 - 16 - 44 78 
సంశప్తకు లందఖు నొక్క పెట్ట యర్జునురథంబు పై. బడుట 7-18-20 87 
ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట 7-20-1 95 
ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుండు సచ్చుట 7-20 - 20 98 


భగదత్తుడు సుప్రతీకము( బజపి పాండవసైన్యంబులం గలంచుట 7-25-19 108 


51 


అర్జునుండు భగదత్తునిదెస రథంబు దోలు మని కృష్ణునితో జెప్పుట 
భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జునుచే. జచ్చుట 


కర్షార్హునుల యుద్రము 
లంజ థి 


ద్వితీయాశ్వాసము 


(ద్రోణుని మూండవనాంటి యుద్దము 
అభిమన్యు(డు పద్మవ్యూహంబు భేదించుకొని చొచ్చుట 


దుర్యోధన ప్రభృతి మహారథికు లందణు నొక్కుమ్మడి 
నభిమన్యునిపై( గవియుట 


దుళ్ళాసను( డభిమన్యునితోడం బోరి పాతిపోవుట 

పద్మవ్యూహంబు సొచ్చు పాండవులకు సైంధవుం డడ్డపడుట 
వృషసేనుం డభిమన్యుం దాశి మూర్భితుం డగుట 

దుర్యోధనపుత్రుం డగు లక్ష్మణకుమారుం డభిమన్యునిచే జచ్చుట 
కర్ణుడు మొదలగు యోధులు వంచనచే నభిమన్యుని విరథు. జేయుట 
అభిమన్యుదుశ్ళాసనసుతు లిరువురు( జచ్చుట 

అభిమన్యుని మరణమునకు ధర్మరాజు దుఃఖించుట 

నారదు( డకంపనునకు మృత్యుదేవతాప్రభావం బెజింగించుట 
వేదవ్యాసమునీంద్రుండు ధర్మజునకు సువర్లష్టీవి చరిత్రంబు సెప్పుట 


షోడశరాజచరి త్రము 


అర్షును(డు శిబిరంబునకు వచ్చునెడ దుర్నిమిత్తంబులం గని కృష్ణునితో జెప్పుట 


అర్జునుండు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట 


ధర్మ రా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు చెప్పుట 


అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుడు భయపడి దుర్యోధనునితో. జెప్పికొనుట 


అర్జును(డు కృష్ణునితో. దన ప్రతిజ్ఞావిషయంబు లైన వాక్యంబులు సెప్పుట 


7-26-1 


7 - 28 - 40 


7 - 31- 49, 50 


7 =32=25 


7-35-12 


7 = 36 = 22 


7=38= 26 


7-41-3 


7-43-5 


7-45-8 


7-47-31 


7-48-8 


7-49-1 


1-8 - 67 


1-8-300 


1-8 - 360 


7-50-1 


7-50 - 45 


7-51-1 


7 =D2= | 


7-53-31 


114 


123 


131 


140 


149 


154 


162 


169 


175 


181 


190 


195 


202 


212 


226 


229 


246 


254 


264 


272 


281 


52 


శ్రీకృష్ణుడు పుత్రశోకాతుర యైన సుభద్ర నూజడించుట 


శ్రీకృష్ణుడు దారుకుతో నర్జును ప్రతిజ్ఞావిషయంబు 
లైన వాక్యంబులం గొన్ని సెప్పుట 


కృష్ణార్ణునులు స్వప్నమందు గైలాసంబునకు( బోవుట 


తృతీయాశ్వాసము 
అర్జునుండు నిజస్వప్నవృత్తాంతంబు ధర్మరాజాదులతోC జెప్పుట 
అర్జునుడు సాత్యకిని ధర్మరాజురక్షణంబునకు నియోగించుట 
ద్రోణుని నాల్గవనాటి యుద్దము 
అర్జునుండు ద్రోణునిచే ననుజ్ఞాతుండై మొగ్గరంబు సొచ్చుట 
అర్జ్హునుండు ద్రోణాచార్యుల నతిక్రమించి కురుసైన్యంబు సొచ్చుట 
అర్జునుడు శుతాయుధ ప్రముఖ మహారథికులం జంపుట 
దుర్యోధనుడు ద్రోణుని దూజనాడుట 
ధృష్టద్యుమ్న ద్రోణాచార్యులయుద్ధము 
విందానువిందు లర్షునుచేత మృతింబొందుట 
అర్జునుడు దివ్యాస్త్రముల ధరం బగిల్సికొల నుత్సాదించుట 
కవచధారణంబున దుర్యోధనుం డర్జునుతో6 దలపడుట 
దుర్యోధను. డర్షునుం దలపడి యధథిక్షేపించుట 
వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్షునుపైం గవియుట 
ధర్మరాజు ద్రోణునితో యుద్ధముసేసి యోడిపోవుట 
అలంబుసుండు ఘటోత్కచునితో యుద్ధముసేసి చచ్చుట 
ధర్మరాజు సాత్యకి నర్జునునకు. దోడ్పడ౦ బొమ్మని ప్రార్థించుట 


సాత్యకి ధర్మరాజు వేడిన చొప్పున నర్జునుకడకు6 బోవ సమ్మతించుట 


7 - రడ - 11 


7-56 - 27 


7-57 - 24 


18 


41 


287 


300 


306 


319 


326 


368 


380 


384 


391 


398 


406 


412 


419 


53 


చతుర్జాశ్వాసము 
సాత్యకి మొగ్గరంబు సొరం దొడంగుట 
జలసంధుం డనురాజు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట 
సుదర్శనుం డనురాజు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట 
దుశ్శాసనుండు సాత్యకితో యుద్ధము సేసి పాటిపోవుట 
దుశ్శాసనుండు సాత్యకితో యుద్ధంబు సేసి యోడుట 
ధర్మరాజు భీముని నర్జునునకు. దోడ్సడం బుచ్చుట 
భీముడు ద్రోణాది రథికుల నతిక్రమించి యర్జును( జేరంబోవుట 
దుర్యోధనుండు ద్రోణుని దూజనాడుట 
భీమసేనుచేత శత్రుంజయాది కురుకుమారులు చచ్చుట 
కర్ణుండు భీమసేను నవమానించి నీచోక్తులు పలుకుట 
భూరిశ్రవుండు సాత్యకితో యుద్ధంబుసేసి మడియుట 
సంజయుడు ధృతరాష్రునకు సాత్యకిపరాభవ కారణంబు చెప్పుట 
కర్ణుడు సాత్యకితో యుద్ధంబు సేసి యోడిపోవుట 
కర్ణార్దునుల ద్వంద్వయుద్ధము 


అర్జునుండు సైంధవునితలC దునుముట 


సంచమాశ్వాసము 


కృష్ణార్ణునులు సల్హ్లాపము లొనరించుచు ధర్మజుకడ కరుగుచుండుట 
సైంధవుని సంహరించి కృష్ణార్ణునులు వచ్చి ధర్మరాజునకు నమస్కరించుట 
ద్రోణు(డు పాంచాలుర6 జంపక కవచంబు విడువ నని ప్రతిజ్ఞ సేయుట 
భీమసేనుడు దుర్మద దుష్కర్జ్ణులం జంపుట 

అంజనపర్వుం డశ్వత్థామతో యుద్ధంబు సేసి చచ్చుట 


భీమసేనునిచేత బాహ్హికుండు సచ్చుట 


102 - 88 


122 -1 


124 -1 


537 


542 


552 


562 


568 


576 


54 


కృపాచార్యుండు కర్షు నుపాలంభించుట 

సోమదత్తుండు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట 
పాండవకౌరవవీరుల ద్వంద్వయుద్ధము 

కర్ణుడు సహదేవుని వింటికోపునం బొడుచుచు నవమానించుట 
కర్ణదుర్యోధనులు దురాలోచన సేసి సాత్యకిం దలపడుట 
అలంబుసుండు ఘటోత్కచునిచేతం జచ్చుట 
అలాయుధాసురుండు ఘటోత్కచునితో యుద్ధము సేసి చచ్చుట 
కర్ణు( డింద్రదత్తం బైన శక్తిచేత ఘటోత్కచునిం జంపుట 


కృష్ణుండు ఘటోత్కచుండు వడం దాను సంతసించుటకు 
నిమిత్తం బర్జునునితో6 జెప్పుట 


విరాటద్రుపదులు ద్రోణునిచేత( జచ్చుట 

ద్రోణార్జునుల ద్వంద్వయుద్ధము 

ధర్మజుండు ద్రోణునితో నశ్వత్థామ సచ్చెనని యేనుశగు నెపంబున. జెప్పుట 
ధృష్టద్యుమ్నుండు మృతుం డైన ద్రోణుని కంఠంబు. దునుముట 
అశ్వత్థామ పూన్కివలన. గౌరవయోధులు మరల ననికి. గడంగుట 

ద్రోణు పరిభవంబునకు. గోపించి సాత్యకి ధృష్టద్యుమ్ను నాక్షేపించుట 
నారాయణాస్త్రపీడితుం డగు భీము గృష్టార్దునులు రథంబు డిగ్గం జేయుట 
అశ్వత్థామకు వ్యాసుండు కృష్ణార్జునుల మహిమ సెప్పుట 


వేదవ్యాసమునీంద్రు6. డర్జునునకు( బరమేశ్వరుమహిమ సెప్పుట 


- 133 - 12 


136 - 12 


- 139 - 22 


- 141-12 


- 145 - 55 


149 - 15 


151-1 


154 - 5 


155 - 11 


- 161 - 34 


- 163 - 20 


- 164 - 105 


165 - 47 


166 - 43 


169 - 8 


ఇ[171.= 12 


-172- 43 


- 173-2 


TT —rE 


581 


594 


601 


607 


618 


626 


632 


643 


647 


670 


675 


687 


693 


702 


710 


721 


729 


737 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రోణపర్వము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీసంశ్రయ మంగళ గౌ । రీసంగమ విభవ పుణ్యరేఖా సంప 

ద్ధాసిత వక్షోవామాం । గా! సూత్రితచిత్ర మహిమ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: హరిహరనాథా!= శివకేశవాత శ్రైకుడవైన దేవా!; శ్రీ సంశ్రయ= లక్ష్మీదేవి ఆశ్రయం; మంగళగౌరీ సంగమ=శుభప్రదయగు 
గౌరీదేవి కూడిక అనే; విభవ= ఐశ్వర్యానికి చెందిన; పుణ్యరేఖా= అదృష్టరేఖయొక్క; సంపద్‌= శోభతో; భాసిత= (ప్రకాశించే; 
వక్షోవామాంగా!= హృదయమూ ఎడమ మేనూ కలవాడా! సూత్రిత చిత్రమహిమ!= సూత్రప్రాయంగానే తెలుపబడిన చిత్ర 
విచిత్రమైన మహిమలు కలవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! నీ భాగ్యరేఖను నేను ఏమని వర్లించగలను? సర్వసుఖాలను ఇచ్చే లక్ష్మీదేవి నీ 
రొమ్మునందు, సర్వశుభాలను ఒసగే మంగళగౌరీదేవి నీ వామాంగంలోను నెలకొని ఉన్నారు. చిత్రాతి చిత్రమైన 
నీ మహిమను వేదాలు కూడా వర్షించలేక సూత్రప్రాయంగానే తెలియజేస్తున్నవి. 
విశేషం: సర్వభువనాలలోని జడచేతనాల స్వరూప స్వభావాలన్నీ పరాత్సరుడి చిత్రాతిచిత్రమహిమలే. శ్రీసంశ్రయం హరిభాగం. 
గౌరీసంగమం హరుని వామ శరీరం. వక్షస్సు హరిది. వామాంగం హరుడిది అని 'క్రమాన్వయం. 

లక్ష్మీగౌరీ సమాశ్రయం శృంగార రసాన్నీ, ఆశ్చర్యంగొలిపే ఇట్టి దివ్యమంగళ విగ్రహం, “చిత్రమహిమి అద్భుత రసాన్నీ 
వ్యక్తీకరిస్తున్నవి. ఈ శృంగారాద్భుత రసాలు హరిహరనాథుడి యెడ ప్రదర్శించే భక్తిభావానికి పోషకాలుగా ఉన్నాయి. 
సంజయుడు యుద్దభూమికి( బోయి నురలి నచ్చి యందలి నృత్తాంతంబు ధృతరామ్హునితో( జెప్పుట (సం. 7-1-5) 
వ. దేవా! వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనునకున్‌= వ్యాసమహర్షికి శిష్యుడైన వైశంపాయనుడితో; జనమేజయుండు= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: హరిహరనాథా! వ్యాస శిష్యుడైన వైశంపాయనుడితో పరీక్షిన్మహారాజుపుత్రుడైన జనమేజయుడు ఈ 
విధంగా అన్నాడు. 
విశేషం: వేదవ్యాసుడు మహాభారతం రచించి భూలోకంలో దానిని (ప్రవర్తింపజేయడానికై తన శిష్యుడైన వైశంపాయనుడిని 
నియమించాడు. తర్వాత ఒకసారి వ్యాసమహర్షిని జనమేజయుడు తమ పూర్వుల చరిత్రను చెప్పవలసినదని కోరగా, వ్యాసుడి 


కోరికపై వైశంపాయనుడు జనమేజయుడికి భారతకథ చెప్పటం ప్రారంభించాడు. ఈ విధంగా భారతేతిహాసానికి వైశంపాయనుడు 
వక్త. జనమేజయుడు (శ్రోత. 


మళ్ళీ కవిబ్రహ్మ తిక్కన, తెలుగు మహాభారతానికి కృతిపతి అయిన హరిహరనాథుడిని 'దేవా!' అని సంబోధిస్తూ భారత 
కథను వివరిస్తున్నాడు. 


2 శ్రీనుదాంధ్ర నుహాభారతము 


క. “ముని జన వల్లభ! యివ్విధ | మున దేవవ్రతుండు శాంతి. బొందినక్రమ మె 

ల్లను ధృతరాష్ట్రమహీశు(డు । విని యెయ్యది యాచరించె వినిపింపు తగన్‌.’ 3 
ప్రతిపదార్థం: మునిజన వల్లభ!= మౌనులలో శ్రేష్టుడవైన వైశంపాయనా!; ఈ+విధమునన్‌= ఇట్టా; దేవవ్రతుండు= భీష్ముడు; 
శాంతిన్‌+పొందిన= యుద్దం చాలించిన; (క్రమము= విధం; ఎల్లను= అంతా; ధృతరాష్ట్ర మహీశుండు= ధృతరాష్ట్ర మహారాజు; 
విని=ఆలకించి; ఏ+అది= ఏది; ఆచరించెన్‌= చేశాడో; తగన్‌= తగినవిధంగా; వినిపింపు(ము)= తెలియజెప్పుము. 


తాత్పర్యం: వైశంపాయన ముని శ్రేష్టా! కౌరవ సేనాధిపతి అయిన భీష్ముడు యుద్దం చాలించిన విషయాన్ని 
సంజయుడి వలన విని ధృతరాష్ట్రుడు ఏమి చేశాడో చెప్పుము. 


వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. 4 


ప్రతిపదార్థం: అని+అడిగిన= అట్టు (ప్రశ్నించిన; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుతో; వైశంపాయనుండు= 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అని (ప్రశ్నించిన జనమేజయ మహారాజుతో వైశంపాయనమునీంద్రుడు ఇట్లా అన్నాడు. 


క అనిమిష నదీ తనూజుండు | సనుటయు విని యవ్విభుండు సంజయు( బోవం 
బనిచెను దనయుని కడకు న । తని విజయము కాంక్ష దన హృదయమున మొలవన్‌. 5 


ప్రతిపదార్థం: అనిమిష నదీతనూజుండు= దేవ నదీ పుత్రుడైన భీష్ముడు; చనుటయున్‌= యుద్ద రంగంనుండి తొలగిపోవటం; 
విని; ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; అతని= దుర్యోధనుడి; విజయము= గెలుపుయొక్క; కాంక్ష= కోరిక; తన 
హృదయమునన్‌= తన మనస్సులో; మొలవన్‌= పొడసూపగా; తనయుని కడకున్‌= పుత్రుడైన దుర్యోధనుడి దగ్గరకు; సంజయున్‌= 
భారతయుద్ద విశేషాలు వినిపించే సంజయుడిని; పోవన్‌= వెళ్ళటానికై; పనిచెన్‌= నియమించాడు. 


తాత్సర్యం: భీష్ముడు యుద్ద రంగంనుండి తొలగిపోవటం విని, దుర్యోధనుడి విజయకాంక్ష తన మనస్సులో 
మొలకెత్తగా, ధృతరాష్ట్రుడు తన కొడుకు వద్దకు సంజయుడిని పంపించాడు. 


క. పనిచి కృతపడిన గాంగే । యుని దెస యుమ్మలిక నాత( డుల్లము నానా 

ఘనతర చింతాభర మొం । దినం గుందుచు నుండ. గొన్ని దివసంబులకున్‌. 6 
ప్రతిపదార్థం: పనిచి= పంపి; కృతపడిన= కడచిన (యుద్దం నుండి తొలగిన); గాంగేయుని దెస= గంగాపుత్రుడైన భీష్ముడిని 
గూర్చిన; ఉమ్మలికన్‌=దుఃఖంతో; ఆత(డు= ధృతరాష్ట్రుడు; ఉల్లము= మనస్సు; నానా= అనేక విధాలైన; ఘనతర= మిక్కుటమైన; 
చింతా భరము= విచార భారం; ఒందినన్‌= పొందగా; కుందుచున్‌= క్రుంగుతూ; ఉండన్‌= ఉండగా; కొన్ని= కొద్ది; దివసంబులకున్‌= 
రోజులకు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సంజయుడిని యుద్ధరంగానికి పంపి, భీష్ముడు యుద్దంనుండి తొలగటం చేత 
దుఃఖించి, మిక్కిలి చింతాభారంతో (క్రుంగిపోతుండగా, కొన్నిదినాలకు. 
క, వ్యాసప్రసాదమహిమం । జేసి యుభయ సైన్యగత విశేషజ్ఞుం డై 

యా సంజయు. డొకనా.టి ని । శా సమయమునందు. గడు వెసం జనుదెంచెన్‌. 7 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 3 


ప్రతిపదార్థం: వ్యాసప్రసాదమహిమన్‌+చేసి= వ్యాసమహర్షియొక్క అనుగ్రహపు గొప్పతనం వలన; ఉభయ= కౌరవుల, పాండవుల; 
సైన్యగత= సేనలకు సంబంధించిన; విశేషజ్ఞాండు+ఐ= విశేషాలన్నీ తెలిసినవాడై; ఆ సంజయుండు= అట్టి సంజయుడు; ఒకనాంటి; 
నిశాసమయమునన్‌= రాత్రివేళ; కడువెసన్‌= మిక్కిలి వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: వ్యాసమహర్షి అనుగ్రహం వలన కౌరవపాండవ శిబిరాలలోని విశేషాలన్నీ తెలిసికొని, ఒకనాటి రాత్రి 
సంజయుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. 


వ. ఇట్లు శిబిరంబుననుండి సూతనందనుండు గరినగరంబునకు వచ్చి యంతఃపురంబున నున్న ధృతరాషు 
నుచిత ప్రకారంబునం గనిన నమ్మనుజవల్లభుం డతనిం దన చేరువ నునిచికొని యాదరించి. 8 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శిబిరంబుననుండి= దండు విడిసిన చోటునుండి; సూతనందనుండు= సూతవంశీయుడి 
పుత్రుడైన సంజయుడు; కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; వచ్చి=వచ్చి; అంతఃపురంబునన్‌+ఉన్న= అంతఃపురంలో ఉన్న; 
ధృతరాషున్‌= ధృతరాషుడిని; ఉచిత ప్రకారంబునన్‌= తగు విధంగా; కనినన్‌= చూడగా; ఆ+మనుజవల్లభుండు= ఆ రాజు; 
అతనిన్‌= సంజయుడిని; తన చేరువన్‌= తన సమీపంలో; ఉనిచికొని= ఉంచుకొని; ఆదరించి= మన్నించి. 


తాత్సర్యం: ఈ విధంగా సంజయుడు హస్తినాపురానికి వచ్చి, అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజును 
సగౌరవంగా దర్శించాడు. అపుడు ఆ రాజు అతడిని దగ్గరికి తీసికొని ఆదరించి. 


చ. అమరనదీతనూజు సమరావనిం గోల్పడి నాదు యోధవ 
రము మటి యెవ్వరిం గొని పరాక్రమ దుర్భమ పాండుపుత్ర సై 
న్యమునకు మార్కొనం దల(చె? నక్కట! కౌరవు లేమి సేసి రా 
సమయమునన్‌ బలప్రచయ సంఘటనం బెటులయ్యె సంజయా! 9 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; సంజయా!= ఓ సంజయా!; అమర నదీ తనూజు= గంగాదేవి పుత్రుడైన భీష్ముడిని; 
సమరావనిన్‌= యుద్దభూమిలో; కోల్పడి= కోల్పోయి; నాదు= నా యొక్క; యోధవర్గము= వీరుల సమూహం; మటి= మళ్ళీ; 
ఎవ్వరిన్‌= ఏ వీరుడిని; కొని= సేనానిగా నియమించి; పరాక్రమ= శత్రువులను వశపరచుకొనే; దుర్రమ= అణచశక్యముకాని; 
పాండుపుత్ర= పాండవుల; సైన్యమునకున్‌= సేనను; మార్కొనన్‌= ఎదుర్కొనవలెనని; తలంచెన్‌?= అనుకొన్నది?; కౌరవులు= 
కురువంశీయులైన దుర్యోధనాదులు; ఏమి+చేసిరి?= ఏమి చేశారు; ఆ సమయమునన్‌= అట్టి ఆపదవేళలో; బల ప్రచయ 
సంఘటనంబు= సైన్య సమూహంయొక్క కూర్చు; ఎటులు+అయ్యెన్‌?= ఏ విధంగా జరిగింది? 


తాత్సర్యం: అయ్యో సంజయా! యుద్దరంగంలో భీష్ముడిని కోల్పోయిన కౌరవ వర్గం మళ్లీ ఎవ్వరిని సేనాపతిగా 
నియమించి, పరాక్రమంలో సాటిలేని పాండవసైన్యాన్ని ఎదుర్కొనవలెనని అనుకొన్నది? చెదరిపోయిన సైన్యాన్ని, 
కౌరవులు అపుడు ఒకచోటికి ఎట్టా కూర్చుకొన్నారు? తెలుపవలసింది. 


విశేషం: 'అక్కటా!' అనటంతో ధృతరాష్టుడిలోని చింతా, విషాదాలు వ్యక్తమవుతున్నవి. 


క. అనిన విని సూతసుతు. డి । ట్లను నక్కురునాథుతోడ 'నవహితమతివై 
విను మంతయు. జెప్పెద€ గ్రమ | మున నీ యడిగిన తెబింగు భూవర! తెలియన్‌.” 10 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; సూతసుతు(డు= సూతుడి కుమారుడైన సంజయుడు; ఆ+కురునాథుతోడన్‌= 
ఆ ధృతరాష్ట్రుడితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటాడు; భూవర= రాజా! ; నీ+అడిగిన తెజంగు= నీవు అడిగిన విధం; 
క్రమమునన్‌= వరుసగా; అంతయున్‌= మొత్తం; తెలియన్‌= (నీకు) స్పష్టంగా తెలిసేటట్టుగ; చెప్పెదన్‌= చెపుతాను; 
అవహితమతివి+ఐ= సావధానుడవై; విను= వినుము 

తాత్సర్యం: ఇది విని సంజయుడు, “ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవు అడిగినదంతా వరుసగా వివరిస్తాను, 
సావధానంగా వినుము అన్నాడు. 


వ. దేవవ్రతుండుదేవభావంబునం బొందిన యప్పుడు కురుపాండవు లతని కడకు వచ్చుటయు నా సమయంబున 
బుట్టిన విశేషంబులు నాండు నీ కెటింగించితి; శరతల్పగతుం డైన శాంతనవుండు సెప్పిన హితవచనంబు 
లాదరింపక రోషసంరక్త నయను లగుచు నతని వీడ్కొని యట్లు సనిన కౌరవులు నాటి వేకువ నీ కడనుండి 
యేను బోయి శిబిరంబు సొచ్చు నవసరంబున. 11 


ప్రతిపదార్థం: దేవవ్రతుండు= భీష్ముడు; దేవభావంబునన్‌= దేవత్వాన్ని; పొందిన; అప్పుడు= ఆ సమయంలో; కురుపాండవులు= 
ధృతరాష్ట్రుడి పుత్రులు, పాండురాజు కుమారులు; అతని కడకున్‌= ఆ భీష్ముడి వద్దకు; వచ్చుటయున్‌= రాగా; ఆ సమయంబునన్‌= 
అప్పుడు; పుట్టిన= కలిగిన; విశేషంబులు= భీష్ముడు శరతల్పగతుడు కావటం, అర్జునుడు భీష్ముడు త్రాగడానికి పర్దన్యాస్రం 
వేసి భూమినుండి జలధారలు పుట్టించటం వంటి విశేషాలు; నాండు= భీష్ముడు యుద్దంలో కూలిననాడు; నీకున్‌; ఎజింగించితిన్‌= 
తెలిపాను; శరతల్పగతుండు+ఐన= అంపశయ్యపై పడ్డ; శాంతనవుండు= శంతనుడి పుత్రుడైన భీష్ముడు; చెప్పిన= పలికిన; 
హితవచనంబులు= మంచిమాటలు; ఆదరింపక= పాటించక; రోష= కోపంతో; సంరక్త= మిక్కిలి ఎరుపెక్కిన; నయనులు= 
కన్నులు గలవారు; అగుచున్‌= అవుతూ; అతనిన్‌= ఆ భీష్ముడిని; వీడ్కొని= వదలి; అట్టు= ఆ విధంగా; చనిన= పోయిన; 
కౌరవులు= దుర్యోధనాదులు; నాంటి= ఆనాటి; వేకువన్‌= ఉదయాన; నీ కడనుండి= నీ వద్దనుండి; ఏను= నేను; పోయి= వెళ్ళి; 
శిబిరంబు= దండు విడిసిన చోటు; చొచ్చు+అవసరంబునన్‌= ప్రవేశించే సమయంలో. 


తాత్సర్యం: భీష్ముడు శరతల్పగతుడై దేవత్యాన్ని పొందినపుడు, కౌరవులు, పాండవులు ఆయన వద్దకు రాగా, 
ఆ సమయంలో అర్జునుడు పర్ణన్యాస్రాన్ని వేసి భూమి నుండి జలధారలు పుట్టించటంవంటి విశేషాలు ఆనాడు 
నీకు తెలిపాను. అప్పుడు భీషు డు చెప్పిన మంచిమాటలు లెక్కించక కోపంతో కౌరవులు అచటినుండి వెళ్లిపోయారు. 
ఆనాటి ఉదయం నేను నీవద్ద నుండి కౌరవ శిబిరాన్ని ప్రవేశించే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. సమరోద్యోగము వీటికిం దెలుపు నిస్పాణాది తూర్యంబు లొ 
క్కమొగిన్‌ మయంగ వారణాది చతురంగస్పార సన్నాహ సం 
గమనాటోపము మిక్కుటంబుగం గడంకన్‌ వీరనైపథ్య వి 
భ్రమలోలాకృ్ళతు లైరి మోముల వివర్ణత్వంబు సంధిల్లంగాన్‌. 12 


ప్రతిపదార్థం: సమర+ఉద్యోగము= యుద్దానికి పూనుకోవటం; వీటికిన్‌= సైన్యం విడిసిన చోటుకు; తెలుపు= తెలియజేసే; 
నిస్పాణ= నిస్పాణమనే పేరుగలది; ఆది= మొదలైన; తూర్యంబులు= చర్మవాద్యాలు; ఒక్కమొగిన్‌= ఒకేసారి; మోయ యగన్‌= 
ధ్వనించగా; వారణ+ఆది= ఏనుగులు మొదలైన; చతురంగ= రథాలు, గజాలు, గుర్రాలు, పదాతి దళాలయొక్క; స్సార= అధికమైన; 
సన్నాహ= ప్రయత్నంలోని; సంగమన= (క్రమబద్దంగా వెళ్ళటంలోని; ఆటోపము= వేగిరపాటు; మిక్కుటంబుగన్‌= ఎక్కువగా; 
కడంకన్‌= పూనగా; మోములన్‌= ముఖాలలో; వివర్లత్వంబు= తెల్లదనం; సంధిల్లంగాన్‌= తోచగా; వీర= శూరులకు సంబంధించిన; 
నైపథ్య= వస్రాద్యలంకారాల యొక్క; విభ్రమ= విలాసముచే; లోల= చలించే; ఆకృతులు+ఐరి= ఆకారాలు కలవారయ్యారు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 5 


తాత్పర్యం: సైన్య శిబిరాలకు యుద్దసన్నాహాన్ని తెలిపే నిస్పాణాది వాద్యాలు ఒక్క పెట్టున మోయగా, గజాది 
చతురంగ బలాలు క్రమబద్దంగా వేగిరపాటుతో ముందుకు సాగటానికి ప్రయత్నిస్తుండగా, తెల్లముఖాలు వేసిన 
కౌరవులు, వీరుల వ(స్తకవచాద్యలంకారాల కదలికలతో చలించే రూపాలు కలవారయ్యారు. 


విశేషం: వివర్ణత్వం సాత్తికభావం. ఇది మనస్సులోని చింతావిషాదాదులను వ్యక్తీకరించేది. సేనాధిపతి అయిన భీష్ముడు 
యుద్దరంగంలో కూలిపోవటం వలన ముందు జరిగే యుద్దానికై సన్నద్ధమవుతున్న కౌరవుల ముఖాలలో విషాదం అలముకొనటాన్ని 
'వివర్లత్వము” అనే పదం సూచిస్తున్నది. 

ల par) 
వ. ఇట్లు సన్నద్దులై వెడలి యసమెడలిన బలంబులం గూర్జ్చుకొనుచుండి. 13 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సన్నద్దులు+ఐ= యుద్దానికి సిద్దమైనవారై; వెడలి= శిబిరాలలో నుండి వెలికివచ్చి; అసము= 
ఉత్సాహం; ఎడలిన= తొలగిన; బలంబులన్‌= సైన్యాన్ని; కూర్చుకొనుచున్‌+ఉండి= (ప్రోగుచేసికొంటూ. 
తాత్సర్యం: ఈ విధంగా యుద్దానికి సిద్దమై శిబిరాలలో నుండి వెలుపలికి వచ్చి, దర్పహీనమైన సైన్యాలను 
సమీకరిస్తూ, 
ఉ. అప్పుడు భీష్ములేమి హృదయంబుల నుమ్మలికంబు గూరంగా 

నెప్పటి చందముల్‌ విడిచి యేడ్తెటి దక్కిన చూడు లొండొరు 


న్రెప్పల మాటునం బొలయ నీ సుతు పాలికి వచ్చు రాజులం 
దిప్పు డతండు రా వలవదే యని కర్ణు( దలంచి రందటున్‌. 14 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; భీష్ములేమి= భీష్ముండు లేకుండటం; హృదయంబులన్‌= మనస్సులలో; ఉమ్మలికంబు= 
దుఃఖము; కూర(గాన్‌= కలుగగా; ఎప్పటి చందముల్‌= ఎల్లవేళలలో ఉండే తీరు; విడిచి= వదలి; ఏడ్తెజిన్‌= కాంతిని; తక్కిన= 
వీడిన; చూడ్కులు= చూపులు; ఒండు+ఒరున్‌= ఒకటీకొకటి; రెప్పలమాటునన్‌= కంటి రెప్పల చాటున; పొలయన్‌= వ్యాపించగా; 
నీ= నీయొక్క; సుతు= పుత్రుడైన దుర్యోధనుడి యొక్క; పాలికిన్‌= వద్దకు; వచ్చు= వచ్చే; రాజులందున్‌= రాజులలో; ఇప్పుడు= 
భీష్ముడు యుద్దంలో కూలిన తర్వాత; అతండు= ఆ కర్షుడు; రావలవదే+అని= రాగూడదా అని; అందణున్‌= కౌరవులు అందరు; 
కర్షున్‌= కర్గుడిని; తలంచిరి= తలచుకొన్నారు. 

తాత్సర్యం: ఆ సమయంలో యుద్దరంగంలో భీష్ముడు లేకపోవటం అందరికీ దుఃఖాన్ని కలిగించగా, సహజమైన 
దర్సాదులను విడిచి, ఒకరికొకరు కాంతివిహీనమైన చూపులు రెప్పలమాటుననే నిగిడించి, నీ పుత్రుడైన దుర్యోధనుడి 
వద్దకు ఇతర రాజులందరు వచ్చారు. “భీష్ముడు పడిపోయిన తర్వాతనైనా కరుడు యుద్ద రంగానికి రావచ్చుగదా!' 
యని అందరు కర్గ్షుడిని తలచుకొన్నారు. 


వ. అట్టి యెడ. 15 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: భీష్ముడు లేని ఆ విషాదసమయంలో. 


6 శ్రీనుదాంధ్ర నుహాభారతము 


చ. పతిరహితాత్మ యైన సతి భంగియు గోపక హీనమైన గో 
ప్రతతి విధంబు, సస్య విధుర స్థితి యైన ధరిత్రి చాడు, ను 
ద్ధత హరి శూన్యమైన వసుధాధర కందర భూమి చందమున్‌ 
మతి మనసేన( దో(చె బుధమాన్యుండు భీష్ముడు లేకయుండుటన్‌. 16 


ప్రతిపదార్థం: బుధమాన్యుండు= పండితులలో (శ్రేష్టుడైన; భీష్ముండు= భీష్ముడు; లేక+ఉండుటన్‌= లేకపోవటంవలన; మనసేన= 
మన యొక్క సైన్యం; పతిరహిత+ఆత్మ+ఐన= భర్తలేని; సతి= భార్యయొక్క; భంగియున్‌= విధమునను; గోపకహీనము+ఐన= 
గోపాలుడు లేని; గోప్రతతి= గోవుల సమూహం; విధంబున్‌= వలెను; సస్య= పంటలు; విధురస్థితి+ఐన= లేని; ధరిత్రి= భూమి; 
చాడ్డున్‌= వలెను; ఉద్దత= గర్వించిన; హరి= సింహం; శూన్యము+ఐన= లేని; వసుధాధర= భూమిని ధరించే పర్వతం యొక్క; 
కందర= గుహయొక్క; భూమి= స్థలం; చందమున్‌= వలెను; మతిన్‌= మనస్సుకు; తోశణెన్‌= అనిపించింది. 


తాత్పర్యం: జ్ఞానులలో శ్రేష్టుడైన భీష్ముడు లేని మన సేన వైధవ్యం పొందిన (స్తీవలెను, కాపరిలేని ఆవులమందవలెను, 
పంటలు లేని పొలంవలెను, సింహం లేని పర్వత గుహవలెను నా మనస్సుకు తోచింది. 


విశేషం: అలం: మాలోపమ. భీష్ముడు లేని కౌరవసైన్యాన్ని పతిలేని సతిగా, కాపరిలేని గోగణంగా, సింహం లేని గుహగా ఉపమించి 
చెప్పటంవలన సైన్యం యొక్క దీనస్థితి వ్యక్తమౌతున్నది. 
ఉ. అంగద నాథు మ్రింగిన వృకావలి దన్‌ వెస ముట్టికొన్న స 

ర్వాంగములుం జలింప వెగడందుచు దిక్కులు సూచుచున్న సా 

రంగియ పోలె నుండె. గురురాజ! భవత్సుతు సేన భీష్ము నా 

జిం గబళించి పాండవులు జృంభిత విక్రమలీల( బొల్టుటన్‌. 17 


ప్రతిపదార్హం: కురురాజ!= ధృతరాష్ట్ర మహారాజా!; పాండవులు; భీష్మున్‌= భీష్ముడిని; ఆజిన్‌= యుద్దంలో; కబళించి= (మ్రింగి; 
జృంభిత= అతిశయించిన; విక్రమ= పరాక్రమం యొక్క; లీలన్‌= విలాసంతో; పొల్చుటన్‌= ఒప్పిదముతో ఉండటం; అంగదన్‌= 
ఆకలితో; నాథున్‌+(మ్రింగిన= పతిని చంపిన; వృకావలి= తోడేళ్ళగుంపు; తన్‌= తనను, (సారంగిని); వెసన్‌ ముట్టికొన్నన్‌= వేగంగా 
చుట్టుముట్టగా; సర్యాంగములున్‌= అన్ని అవయవాలూ; చలింపన్‌= వణకగా; వెగడు+అందుచున్‌= భయపడుతూ; దిక్కులు= 
నలువైపుల; చూచుచున్‌+ఉన్న= చూస్తున్న; సారంగి+అ పోలెన్‌= ఆడు జింకవలె; భవత్‌= తమయొక్క; సుతు= కుమారుడైన 
దుర్యోధనుడి యొక్క; సేన= సైన్యం; ఉండెన్‌= ఉండినది. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆకలితో ప్రియుడిని మింగిన తోడేళ్ళగుంపు వేగంగా తనను చుట్టుముట్టగా, 
భయంతో వణకుతూ దిక్కులు చూస్తున్న ఆడజింకవలె నీ పుత్రుడి సైన్యం, భీష్ముడిని యుద్దంలో కూలనేసి 
విజృంభించిన పాండవుల పరాక్రమాన్ని చూచి బెదరిపోయింది. 


నిశేషం: అలం: ఉపమ. సేనాని అయిన భీష్ముడు పడిపోవటం వలన అనాథ అయిన కౌరవసేనను నాథుడిని కబళించి చుట్టుముట్టిన 
తోడేళ్ళ గుంపును చూచి భయపడ్డ సారంగితో ఉపమించటం ద్వారా భయానక రసం వ్యక్తమౌతున్నది. 


ఆ. “కర్ణ! కర్ణ! వచ్చి కావు మనాథుల । మైతిమను నెలుంగు లగ్గలముగ 
బలములోన నెల్ల గలయంగ వీతెంచె । నార్తి దెల్లముగ జనాధినాథ! 18 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 7 


ప్రతిపదార్థం: జన+అధినాథ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆర్తి= బాధ; తెల్లముగన్‌= స్పష్టంగా- బాగా తెలిసేవిధంగా; కర్ణ! 
కర్ణ!= ఓ కర్షుడా!; అనాథులము+ఐతిమి= దిక్కులేని వారమయ్యాము; కావుము= రక్షించుము; అను= అనే; ఎలుంగులు= 


ఆర్తనాదాలు; అగ్గలముగన్‌= అధికంగా; బలములోనన్‌= సైన్యంలో; కలయంగన్‌= అంతట; వీతెంచెన్‌= వ్యాపించాయి. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు “కర్ణా! ఓ కర్ణా! మేమంతా దిక్కులేనివారం అయ్యాం. వేగంగా 
వచ్చి కాపాడు” అనే ఆర్తనాదాలు స్పష్టంగా సైన్యంలో అంతటా వ్యాపించాయి. 

విశేషం: 'కర్ల! కర్ల అని కౌరవసైన్యం చేసే ఆర్తనాదాల వలన ధైర్య విషాదాది భావాలు వ్యక్తమై భయానక రసం అభివ్యక్తమౌతున్నది. 
వ. తదనంతరంబున. 19 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబునన్‌= ఆ తరువాత. 

తాత్సర్యం: కారవసైన్యం అంతటా ఆర్తనాదాలు వ్యాపించిన తర్వాత. 


క “పెలువు(డు దదయక కర్టుని; । బలవిక్రమశాలి యతండు; పది దివసములుం 
గలనికి రాడు నదీసుతు । పలుకులకుం గనలి సచివబంధుయుతముగన్‌.” 20 


ప్రతిపదార్థం: తడయక= ఆలస్యం చేయక; కర్షునిన్‌= కర్ణుడిని; పిలువుండు= పిలవండి; అతండు= ఆ కర్గుడు; బలవి[క్రమశాలి= 
బలపరాక్రమాలు కలవాడు; నదీసుతు= గంగాపుత్రుడైన భీష్ముడి యొక్క; పలుకులకున్‌= మాటలకు; కనలి= కోపించి; 3ది 
దివసములున్‌=యుద్దం మొదలైన పది దినాలు; సచివ= మిత్రులతో; బంధుయుతముగాన్‌= చుట్టాలతోపాటు; కలనికిన్‌= యుద్దానికి; 
రాండు= రాలేదు. 


తాత్సర్యం: “కర్ణుడు బలపరా(క్రమశాలి, ఆలస్యం చేయక అతడిని యుద్దం చేయటానికి ఆహ్వానించండి. భీష్ముని 
మాటలకు అలిగి ఆయన యుద్ధరంగంలో ఉన్నంత వరకు ఆ పదిరోజులు తాను బంధుమిత్రులతో కలిసి యుద్దానికి 
రాలేదు కదా! 


వ. అని కౌరవులును దక్కటి జనపతులును దగుజనంబులును నతని నాసపడి పలుకుచుండి; రాతని తెటింగు 
దొల్లియు నీ వాకర్ణించి తది యెయ్యది యనిన. 21 


ప్రతిపదార్థం: అని= పై విధంగా పలికి; కౌరవులును= ధృతరాష్ట్రుడి కుమారులు; తక్కటి= మిగిలిన; జనపతులును= రాజులును; 
అతనిన్‌= కర్గుడిని; ఆసపడి= కోరి; పలుకుచుండిరి= అనుకొంటూ ఉన్నారు; ఆతని= ఆ కర్గుని యొక్క; తెజంగు= తీరు; 
నీవు= ధృతరాష్టుడవైన నీవు; ఆకర్లించితివి= విన్నావు; అది= ఆ విషయం; ఏ+అది+అనిన్‌= ఏమిటంటే. 

తాత్సర్యం: పై విధంగా పలికి దుర్యోధనాదులు, తక్కిన రాజులు కర్షుడు తమ రక్షణార్ధం రావాలని అనుకొన్నారు. 
కర్ణుడు యుద్ధరంగం వదలటానికి గల కారణం నీవూ విన్నావు. అది ఏమిటంటే. 


చ. అనఘ! సరిత్సుతుండు దను నర్ధరథుండని పల్మినన్‌ మనం 
బున గడునొచ్చి 'నీ వనికి. బోయిన నద్దెస రాను; నీ జయం 
బున వనవాసి నయ్యెద; రిపుల్‌ నిను నోర్చిన వారి నోర్డెదన్‌ 
ఘన భుజశక్తి నేననియెం గాదె! నృపుల్‌ విన నమ్మహాత్ముతోన్‌. 22 


8 శ్రీనుదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ధృతరాష్ట్ర మహారాజా!; సరిత్‌+సుతుండు= నదీపుత్రుడైన భీష్ముడు; తనున్‌= కర్టుడిని; 
అర్హరథుండు+అని= అతిరథ, మహారథులకంటె, సమరథుడికంటె తక్కువవాడని; పల్కినన్‌= అనగా; మనంబునన్‌= మనస్సులో; 
కడున్‌+నొచ్చి= మిక్కిలి బాధపడి; నీవు= భీష్ముడవైన నీవు; అనికిన్‌= యుద్దానికి; పోయినన్‌= వెళ్ళితే; ఆ+దెస= ఆ వైపు; 
రాను= రాజాలను; నీ= నీయొక్క; జయంబునన్‌= గెలుపుచే; వనవాసిని= అడవులలో నివసించేవాడిని; అయ్యెదన్‌= అవుతాను; 
రిపుల్‌= శత్రువులు; నినున్‌= నిన్ను; ఓర్చినన్‌= ఓడిస్తే; ఘనభుజశక్తిన్‌= గొప్ప భుజబలంతో; ఏను= నేను; వారిన్‌= ఆ శత్రువులను; 
ఓర్చెదన్‌= జయిస్తాను అని; నృపుల్‌= రాజులు; వినన్‌= వినేటట్టుగా; ఆ+మహాత్ముతోన్‌= ఆ మహాత్ముడైన; భీష్ముడితో; 
అనియెన్‌+కాదె!= అన్నాడు గదా! 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీష్ముడు తనను అర్హరథుడని కించపరుచగా కర్షుడు మనస్సులో మిక్కిలి 
బాధపడి, ఓ భీష్మాచార్యా! 'నీవు యుద్దానికి వెళ్ళితే నే నా వైపు రాను; యుద్దంలో నీవు జయిస్తే అడవుల పాలౌతాను; 
ఓడిపోతే నా బాహుబలంతో శత్రువులను జయిస్తా'నని రాజులంతా వింటుండగా, మహాత్ముడైన భీష్ముడితో 
అన్నాడు గదా! 
వ. కావున నతం డంతకు మున్నుకయ్యంబునకుం దొలంగియుండె; నాం డట్లు మా మనంబులెల్ల నా 
సూతనందను దెసకుం బాటి'ననిన విని యాంబికేయుండు సంజయున కిట్లనియె. 23 
ప్రతిపదార్థం: కావునన్‌= ఈ కారణాలవలన; అతండు= ఆ కర్ణుడు; అంతకున్‌ మున్ను= అప్పటి వరకు; కయ్యంబునకున్‌= 
యుద్దమునకు; తొలంగిఉండెన్‌= దూరంగా ఉన్నాడు; నాండు= భీష్ముడు యుద్దం నుండి తొలగిన మరునాడు; అట్టు= ఆ 
విధంగా; మనవారి= మన కౌరవపక్షం వారి; మనంబులు= మనస్సులు; ఎల్లన్‌= అన్ని; ఆ సూతనందను దెసకున్‌= ఆ కర్షుడివైపు; 
పాటెన్‌= (ప్రసరించాయి; అనినన్‌= అనగా విని; ఆంబికేయుండు= అంబికా పుత్రుడైన ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు కర్ణుడిని అర్హరథుడనటం వలన యుద్దరంగంలో భీష్ముడు ఉన్నంత వరకు అతడు యుద్దానికి 
రాలేదు. భీష్ముడి పతనానంతరం మన కౌరవుల మనస్సులన్నీ కర్గుడివైపు ప్రసరించాయి” అనగా విని ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఈ విధంగా అన్నాడు. 
క “తను నిమ్మెయిం దలచిన య । మ్మను జేంద్రుల. గౌరవులను మన మూ(కల న 
య్యనిం గర్జుండు గాచెనె? తన | మనోరథము లెల్ల ఫలసమగ్రత( బొందన్‌.' 24 


ప్రతిపదార్థం: తనున్‌= కర్గుడిని; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తలంచిన= స్మరించిన; ఆ+మనుజేంద్రులన్‌= ఆ రాజులను; 
కౌరవులన్‌= దుర్యోధనాదులను; మన మూంకలన్‌= మన సేనలను; ఆ+అనిన్‌= ఆ యుద్దంలో; కర్షుండు= కర్గుడు; తన= 
తనయొక్క; మనోరథములు= కోర్కెలు; ఎల్లన్‌= అన్ని; ఫలసమ(గ్రతన్‌= పూర్ల్ణఫలాన్ని; పొందన్‌= పొందగా; కాచెనె?= కాపాడెనా? 
తాత్సర్యం: 'కర్షుడిని ఈ విధంగా స్మరిస్తే, అతడు ఆ రాజులను, దుర్యోధనాది కౌరవులను, మన సైన్యాన్ని 
తాను భీష్ముడు పడిపోతే రక్షిస్తానని చెప్పి ఉన్నాడు గదా! అట్లా తన మనోరథం నెరవేరగా రక్షించాడా?' 

వ. అనవుడు నమ్మనుజపతికి నతం డిట్లనియె. 25 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మనుజ పతికిన్‌= ఆ ధృతరాష్టుడితో; అతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా, ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఇట్టా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 9 


క వననిధి నడు నీటం గలము | మునింగిన బెగడందు చిత్తములు గలిగిన త 
జ్ఞనుల క్రియ నున్న సేనలు । గను(గొన దీవిగతి( దోంచెం గర్టుం డంతన్‌. 26 


ప్రతిపదార్థం: వననిధిన్‌= సముద్రంలో; నడు నీటన్‌= నీటి నడుమ; కలము= పడవ; మునింగినన్‌= మునిగిపోగా; బెగడు+అందు= 
భయపడే; చిత్తములు= మనస్సులు; కలిగిన= కల; తద్‌+జనుల క్రియన్‌= ఆ మనుష్యులవలె; ఉన్నసేనలు= ఉన్నటువంటి సైన్యాలు; 
కనుంగొనన్‌= పరిశీలించగా; అంతన్‌= అప్పుడు; కర్గుండు= కర్షుడు; దీవి గతిన్‌= ద్వీపంవలె; తోంెన్‌= కనిపించినాడు. 
తాత్పర్యం: సముద్ర మధ్యంలో పడవ మునిగితే బెదరిపోయిన వారివలె ఉన్న కౌరవ సేనలకు కర్ణుడు ద్వీపంవలె 
కనిపించినాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు పురంబు వెడలి యతండు కురుపతి కడ కేతెంచి ప్రీతుం డగు నతని చేత నభినందితుండై రాజలోకంబు 
నాలోకించి. 27 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పురంబు= హస్తినాపురం నుండి; వెడలి= వెళ్లి అతండు= ఆ కరుడు; కురుపతి కడకున్‌= 
దుర్యోధనుడి వద్దకు; ఏతెంచి= వచ్చి; ప్రీతుండు+అగు= సంతోషించిన; అతనిచేతన్‌= ఆ దుర్యోధనుడి చేత; అభినందితుండు+ఐ= 
ప్రశంసించబడినవాడై; రాజలోకంబున్‌= రాజుల సమూహాన్ని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా హస్తినాపురం నుండి కర్షుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి, సంతసించిన అతడిచేత 
ప్రశంసించబడి, అచటి రాజులను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. _“దమమును సత్యముం దపము దానము శీలము నస్తవీర్య శౌ 

ర్యములును భీష్మునంద కల; వట్టి మహాత్ముండు పోర నీల్లె; నిం 

క మనకు నేటి బాహు బల గర్వము లెక్కడి సేన లక్కటా! 

సమసెనె కౌరవేశ్వరుని సంపద?” యంచు విషణ్ణమూర్తియై. 28 
ప్రతిపదార్థం: దమమును= ఇం(ద్రియనిగ్రహం; సత్యమున్‌= సత్యము; తపమున్‌= తపస్సు; దానమున్‌= దానం; శీలమున్‌= 
స(త్రవర్తన; అ(స్త్ర= మంత్రపూర్వకంగా ప్రయోగించే ఆగ్నేయా[స్తాదులు; వీర్య= బలము; శౌర్యములును= యుద్దంలో భయపడని 
గుణం; భీష్ము+అందు+అ= భీష్ముడియందే; కలవు= ఉన్నవి; అట్టి మహాత్ముండు= ఆ విధమైన సద్గుణ సంపన్నుడైన; 
మహనీయుడు; పోరన్‌= యుద్దంలో; ఈల్లెన్‌= కూలెను; ఇంకన్‌= ఆపై; మనకున్‌= కౌరవులకు; ఏటి= ఎక్కడి; బాహుబలగర్వము= 
భుజబలం వలన కలిగిన అహంకారం; ఎక్కడి సేనలు= ఎక్కడి సైన్యాలు; అక్కట!= అయ్యో!; కౌరవేశ్చరుని= దుర్యోధనుడియొక్క; 
సంపద= సౌభాగ్యం; సమసెనె?= నశించెనే?; అంచున్‌= అంటూ; విషణ్ఞమూర్తి+ఐ= విషాదమే రూపంగా కలవాడై. 
తాత్సర్యం: ఇంద్రియనిగ్రహం, సత్యవాక్పరిపాలన, తపస్సు, దాతృత్వం, సత్ర్రవర్తన, అస్త్రాలను (ప్రయోగించే 
సామర్థ్యం వంటి సద్గుణాలు ఒక్క భీష్ముడిలోనే ఉన్నవి. అటువంటి మహనీయుడు యుద్దంలో కూలిపోయాడు. 
ఇంక మనకు బాహుబలగర్వం ఎక్కడ? ఎక్కడి సేనలు? అయ్యో! కౌరవేశ్వరుడైన దుర్యోధనుడి ఐశ్వర్యం నశించింది 
కదా! అని కరుడు భీష్ముడిని తలచుకొని విచార(గ్రస్తుడై. 
విశేషం: భీష్ముడి ధర్మవీర, యుద్దవీర గుణాలను స్మరించటంవలన కర్ణుడిలో శోకం ఉద్దీప్తమై విషాదం అలముకొన్నది. ఇక్కడ 
వీరరసం కరుణ రసానికి పోషకంగా ఉన్నది. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 
క కన్నీ రొలుకంగ వగచిన | నన్నరపతులెల్ల నేడ్డి రార్తరవంబుల్‌ 


మిన్నంద నశ్రుజలములు । విన్నని వదనంబులందు వెల్లిగొనంగన్‌. 29 


ప్రతిపదార్థం: కన్నీరు= కంటినీరు; ఒలుకంగన్‌= కారగా; వగచినన్‌= ఏడ్వగా; ఆ+నరపతులు= ఆ కౌరవపక్షంలోని రాజులు; 
ఎల్లన్‌= అందరు కూడా; ఆర్తరవంబుల్‌= దుఃఖధ్వనులు; మిన్ను+అందన్‌= ఆకాశాన్ని తాకగా; అ(శ్రుజలంబుల్‌= కన్నీరు; విన్నని= 
వెలవెలపోయిన; వదనంబులందున్‌= ముఖములందు; వెల్లిగొనంగన్‌= జాలువారగా; ఏద్భిరి=శోకించారు. 


తాత్సర్యం: కర్షుడు కన్నీరు కారేవిధంగా ఏడ్వగా, అక్కడఉన్న రాజులందరు ఆర్తరవాలు మిన్ను ముట్టేటట్టు, 
వివర్ణాలైన మొగాలపై అశ్రువులు జాలువారగా శోకించారు. 


విశేషం: ఆర్తరవాలు, అశ్రువులు, తెల్లబోయిన వదనాలు అనే అనుభావాలవలన దైన్య విషాదాదులు వ్యక్తమై ఇందు కరుణరసం 
ఉట్టిపడుతున్నది. 


వ. అప్పుడు దన్నుం దాన యుపశమించుకొని యందటడెందంబుల యుమ్మలికంబులు వాయ రాధేయుం 
డిట్లనియె. 30 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; తన్నున్‌= తనను; తాను+అ= తానే; ఉపశమించుకొని= ఓదార్చుకొని; అందజి= 
అందరియొక్క; డెందంబుల= మనస్సులలోని; ఉమ్మలికంబులు= బాధలు; పాయన్‌= పోయేటట్టుగా; రాధేయుండు= రాధా 
కుమారుడైన కర్గుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కర్షుడు ఆ సమయంలో తనను తాను ఓదార్చుకొని, అక్కడగల వారందరిలోని బాధలు 
తొలగిపోయేటట్టు ఈ విధంగా అన్నాడు. 


క  'మీ రెల్ల-జూచుచుండంగ. । గౌరవ నికురంబమునకు. గన్నాకై యొ 
ప్పారెడు భీష్ముడు వడియెను । మేరు వొటిగినట్టు లసము మిగుల నరునకున్‌. 31 


ప్రతిపదార్థం: మీరు; ఎల్లన్‌= అందరు; చూచుచుండ(గన్‌= చూస్తుండగా; కౌరవ= కౌరవులయొక్క; నికురుంబమునకున్‌= 
సమూహానికి; కన్నాకు+ఐ= ముఖ్యుడై; ఒప్పారిన= ఉన్న; భీష్ముండు= భీష్ముడు; నరునకున్‌= అర్జునుడికి; అసము= దర్పం; 
మిగులన్‌= అతిశయించగా; మేరువు= మేరుపర్వతం; ఒజగినట్టులు= వంగిన విధంగా; పడియెన్‌= పడిపోయాడు. 


తాత్పర్యం: మీరంతా చూస్తుండగా, కౌరవ సైన్యంలో అగగ్రేసరుడైన భీష్ముడు, అర్జునుడి దర్పం అతిశయించగా 
మేరు పర్వతం విరిగినట్టు పడిపోయాడు. 


వ. నా తెటంగు వినుండు. 32 
ప్రతిపదార్థం: నా= నా యొక్క; తెజంగు= విధం; వినుండు= వినండి. 
తాత్సర్యం: కర్షుడు తన శౌర్యధైర్య పరా(క్రమములను గూర్చి వినండి అని కారవసేనతో అంటున్నాడు. 


క కలగిన సేనలం గాచెద; । నిలిపెద నర్జునుని కడంక నెటిపెద; బాహా 
బల మా భీష్ముం డె ట్ల । గ్గలిక మెటిసె నట్ల మీకు గన్నులు దనియన్‌. 33 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 1 


ప్రతిపదార్థం: కలంగిన= చెదరిన; సేనలన్‌= సైన్యాలను; కాచెదన్‌= రక్షిస్తాను; అర్జునుని= అర్జునుని యొక్క; కడ(క= ప్రయత్నాన్ని; 
నిలిపెదన్‌= అడ్డగిస్తాను; ఆ భీష్ముండు= ఆ భీష్ముడు; ఎట్లు ఏ విధంగా; అగ్గలికన్‌= ఆధిక్యంతో; మెజసెన్‌= (ప్రకాశించాడో; 
అట్టు+అ= ఆ విధంగానే; మీకున్‌= కౌరవ సైన్యానికి; కన్నులు; తనియన్‌= తృప్తిపొందేటట్టు: బాహాబలము= భుజబలం; నెజపెదన్‌ 
. ప్రదర్శిస్తాను. 

తాత్సర్యం: నేను మన చెదరిపోయిన సైన్యాన్ని కాపాడుతాను. అర్జునుడి పూనికను ప్రతిఘటిస్తాను. భీష్ముడు 
ఏ విధంగా శౌర్యంతో (ప్రకాశించాడో అట్టా నా భుజబలాన్ని ప్రదర్శిస్తాను. 


ఉ. ధర్మజ భీమ పార్భులును దమ్ములు నుద్ధట సంగరక్రియా 
కర్మరు లచ్యుతానుజుని గర్వము దుర్విషహంబు వారి మ 
త్మార్ముక ముక్త చండశర ఖండిత దేహుల. జేసి యిత్తు నే. 
బేర్మిగం గౌరవేంద్రున కభీష్టత రాజ్యరమా విలాసమున్‌. 34 


ప్రతిపదార్థం: ధర్మజ= ధర్మరాజు; భీమ= భీముడు; పార్టులును= అర్జునుడును; తమ్ములున్‌= వారి తమ్ములైన నకుల 
సహదేవులును; ఉద్భట= గొప్ప; సంగరక్రియా= యుద్దం చేయటంలో; కర్మఠులు= సఫలమయ్యే వరకు పనిచేసేవారు; 
అచ్యుత+అనుజుని= కృష్ణుడి తమ్ముడైన సాత్యకియొక్క; గర్వము= అహంకారం; దుర్విషహంబు= సహించరానిది; వారిన్‌= 
పాండవులను, సాత్యకిని; మత్‌= నా యొక్క; కార్ముక= ధనుస్సు నుండి; ముక్త= వదలబడిన; చండ= తీవ్రమైన; శర= బాణాలచేత; 
ఖండిత= (త్రుంచబడిన; దేహులన్‌= శరీరాలు కలవారిగా; చేసి= చేసి; పేర్మిగన్‌= గౌరవంగా; కౌరవ+ఇంద్రునకున్‌= దుర్యోధన 
మహారాజుకు; అభీష్టతన్‌= కోరికతో; రాజ్య= రాజ్యమనే; రమా= లక్ష్మియొక్క; విలాసమున్‌= లీలను; ఏన్‌= నేను; ఇత్తున్‌=ఇస్తాను. 
తాత్పర్యం: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు యుద్ధం చేయడంలో వెనుదిరుగని శూరులు. 
సాత్యకి గర్వం సహించరానిది. వీరందరిని నా ధనుస్సునుండి వెలువడే ప్రచండ బాణాల చేత తునాతునకలు 
చేసి, నేను కౌరవేశ్వరుడైన దుర్యోధనుడికి అతడు కోరినట్టుగా రాజ్యలక్ష్మి విలాసాలను అందిస్తాను. 


నిశేషం: పాండవుల యొక్క, సాత్యకియొక్క ధైర్యపరా(క్రమాదుల స్మరణ వలన ఉద్దీప్తమైన కర్ణుడిలోని ఉత్సాహం అతడి 
ధైర్యశౌర్యాదులచేత పోషింపబడి వీరరసంగా వ్యక్తమౌతున్నది. 


క. కాదేని గాండివజ్యా । నాదము సురదుందుభి ప్రణాదంబును నిః 
ఖేదు(డనై వించు నధిక | మోదంబున నిత్య సౌఖ్యముం గైకొందున్‌. 35 


ప్రతిపదార్థం: కాదు+ఏనిన్‌= పాండవులను జయించలేకపోతే; గాండివ= గాండీవం అనే పేరుగల అర్జునుడి ధనుస్సుయొక్క; 
జ్యా= అల్లెత్రాటి; నాదమున్‌= ధ్వనియు; సురదుందుభి= దేవతలు మోగించే దుందుభి అనే వాద్యం యొక్క; ప్రణాదంబును 
= తీవతరమైన ధ్వనిని; నిఃఖేదుండను+ఐ= దుఃఖం ఏమాత్రం లేనివాడినై; వించున్‌= వింటూ; అధిక= మిక్కిలి; మోదంబునన్‌= 
సంతోషంతో; నిత్య= శాశ్వతమైన; సౌఖ్యమున్‌= ఆనందాన్ని, వీరస్వర్గాన్ని; కైకొందున్‌= పొందుతాను. 

తాత్పర్యం: నేను పాండవులను జయించలేకపోతే, అర్జునుడి గాండీవం నుండి వచ్చే నాదాన్ని, దేవదుందుభుల 
మోతను ఆనందంతో వింటూ, సంతోషంతో వీరస్వర్గాన్ని అలంకరిస్తాను. 


క. కౌరవులం గాచుచు రణ । శూరుల( బాండవుల నోర్లుచుం గీర్తి కర 
స్పారవిహారత భీష్ముని. । జేరంజను కంటె నొప్పు సెప్పం గలదే? 36 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవులన్‌= దుర్యోధనాదులను; కాచుచున్‌= కాపాడుతూ; రణ= యుద్దంలో; శూరులన్‌= శౌర్యంగలవారైన; 
పాండవులన్‌= ధర్మజుడు మొదలైన పాండురాజు పుత్రులను; ఓర్చుచున్‌= ఓడిస్తూ; కీర్తికర= యశస్సును కలిగించే; స్ఫార= 
అధికమైన; విహారతన్‌= విహరించే గుణంతో, స్వైరవిహారం చేసి; భీష్మునిన్‌= భీష్మపితామహుడిని; చేరన్‌+చనుకంటెన్‌= 
చేరబోవటం కంటె; ఒప్పు= యోగ్యమైనది; చెప్పన్‌+కలదే?= చెప్పుడాని కేముంది? 


తాత్సర్యం: దుర్యోధనాది కౌరవవర్గాన్ని రక్షిస్తూ, రణశూరులైన పాండవులను ఓడిస్తూ, యుద్దంలో ప్రశంసాపూర్వకంగా 
స్వైరవిహారం చేస్తూ భీష్ముడిని చేరబోవటంకంటె వేరే చెప్పవలసిం దేమున్నది?” 

వ. అని పలికి తన సారథిం గనుంగొని. 37 
ప్రతిపదార్థం: అని పలికి= ఆ విధంగా చెప్పి; తన సారథిన్‌= తన రథసారథిని; కనుంగొని= చూచి. 

తాత్పర్యం: కర్గుడు పై విధంగా పలికి, తన సారథిని చూచి. 


సీ.  'మణిగణోజ్వలమైన మన యరదంబున । జవనాశ్వముల. బూన్ను; చాప బాణ 
ఖడ్డాది సాధనోత్మర మొడ(గూర్సుము । రత్నధ్వజం బెత్తు రశ్ములడర 
శంఖ మృదంగ నిస్సాణాది తూర్యముల్‌ | సంఘటింపుము రభసముని ననుడు 
వా( డట్ల చేయ దుర్వార గర్వోద్దతి । నగ్నిప్రభంబగు నారథంబు 


తే పటురయంబున నెక్కి భూపతికి మొక్కి యాత డెల్ల కౌరవులును నఖిల నృపులు( 
దన్ను( గొనియాడ గర్జు( డుత్సాహ లీల । నిజ బలాభీల సుందర ధ్వజము లొప్ప. 38 


ప్రతిపదార్థం: మణిగణ= రత్న సమూహంతో; ఉజ్జలము+ఐ= మిక్కిలి (ప్రకాశించే; మన+అరదంబునన్‌= మన రథమునందు; 
జవనాశృముల్‌= వడిగల గుర్రాలను; పూన్సు= కట్టుము; చాప= ధనుస్సులు; బాణ= అమ్ములు; ఖడ్గ+ఆది= కత్తులు మొదలైన; 
సాధన+ఉత్కరము= పరికరాల సమూహం; ఒడన్‌+కూర్పుము= సమకూర్చుము; రశ్ములు= కిరణాలు; అడరన్‌= అతిశయించగా; 
రత్నధ్వజంబు= మణులుగల టెక్కెపు స్తంభం; ఎత్తు(ము)= పైకెత్తుము; శంఖ= శంఖం; మృదంగ= మద్దెల; నిస్పాణ+ఆది= నిస్సాణం 
మొదలైన; తూర్యముల్‌= వాద్యవిశేషాలను; రభసమునన్‌= వేగంగా; సంఘటింపుము= కూర్చుము; అనుడున్‌= అనగా; వాండు= 
ఆ సారథి; అట్టు+అ= ఆ విధంగానే; చేయన్‌= చేయగా; దుర్వార= వారించటానికి వీలుకాని; గర్వ+ఉద్దతిన్‌= గర్వం యొక్క ఉద్రేకంతో; 
అగ్ని= అగ్ని యొక్క; ప్రభంబు= (ప్రకాశంకలది అగు; ఆ రథంబు= ఆ రథాన్ని; పటురయంబునన్‌= మిక్కిలి వేగంగా, ఎక్కి; భూపతికిన్‌= 
దుర్యోధన మహారాజుకు; 'మొక్కి= నమస్కరించి; ఆతండు= ఆ కరుడు; ఎల్ల కౌరవులున్‌= కౌరవులందరు; అఖిల నృపులున్‌= 
రాజులందరు; తన్నున్‌= తనను; కొనియాడన్‌= ప్రశంసించగా; ఉత్సాహలీలన్‌= ఉత్సాహంయొక్క విలాసంతో; నిజ= తన; బల= 
సైన్యం యొక్క; ఆభఖీల= భయం గొలిపే; సుందర= అందమైన; ధ్వజములు= టెక్కెపు కంబాలు; ఒప్పన్‌= ఒప్పగా. 
తాత్సర్యం: మణులతో ప్రకాశించే మన రథానికి వడిగల గుర్రాలను పూన్ఫుము. ధనుర్భాణాలు, ఖడ్గాలు మొదలైన 
ఆయుధ సామగ్రిని సమకూర్చుము. మిలమిలలాడే రత్నధ్వజాన్ని ఎత్తుము. శంఖం, మృదంగం, నిస్పాణం మొదలైన 
వాద్యాలను త్వరగా చేర్చుము” అనగా, ఆ సారథి వాటి నన్నింటిని రథంలో సిద్దపరచాడు. కర్చు డపుడు అనివార్యమైన 
గర్వంతో అగ్నిహోత్రుడివలె ప్రకాశించే ఆ రథాన్ని వెంటనే ఎక్కి, దుర్యోధన మహారాజుకు నమస్కరించి, కౌరవులు, 
రాజులు బహుముఖాల ప్రశంసిస్తుండగా, ఉత్సాహం మించగా, తన సైన్యంలో భయం గొలిపే సుందరమైన ధ్వజాలు 
వెలుగొందుతుండగా. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 13 
విశేషం: ఇందుగల అగ్ని ప్రభమైన రథం, ధ్వజ, బాణ, శంఖాది సామగ్రి అంతా కర్గుడిలోని యుద్దవీరాన్ని ఉద్దీపనం చేసేది. 


వ. నడచి, నదీనందనుం డున్న యెడకు జేర ౦బోయి, శోషించిన సముద్రంబు చందంబున, విమానంబు 
విటిగిపడిన దివ్యుని తెజింగున, భూతల పతితుండైన పతంగు భంగిని, భగ్నపక్షంబైన మైనాకంబు మాడ్కిం 
బొలుచు నతని కడకుం బాదచారియై యరిగి, ఫల్లును నారాచనిచయంబునం బొదువంబడి యమునానదీ 
హ్రదస్థితంబును మదనిమీలితాక్షంబునునై శోభిల్లుశుండాలంబు ననుకరించుచు వీరశయన 
మహనీయుండైనయమ్మహానుభావుని యడుగులపై( గన్నీరు దొర6గం బ్రణమిల్లి, కేలు మొగిచి, వినయ 
వినమిత శరీరుందై. 39 


ప్రతిపదార్థం: నడచి; నదీనందనుండు= భీష్ముడు; ఉన్న+ఎడకున్‌= ఉన్నచోటికి; చేరన్‌+పోయి= సమీపించి; శోషించిన= 
ఎండిపోయిన; సముద్రంబు= సముద్రం; చందంబునన్‌= వలె; విమానంబు= విమానం; విరిగిపడిన= విరిగిపోయి (క్రిందపడిన; 
దివ్యుని= దేవలోకస్తుడి; తెజంగునన్‌= విధంగా; భూతల= భూమిపై; పతితుండు+ఐన= పడిపోయిన; పతంగు= పక్షి భంగిని= 
వలె; భగ్నపక్షంబు+ఐన= రెక్కలు విరిగిన; మైనాకంబు= హిమవత్సర్వతుడి పుత్రుడైన మైనాక పర్వతం; మాడ్కిన్‌= వలె; పొలుచు= 
ఒప్పు; అతని కడకున్‌= ఆ భీష్ముడి దగ్గరకు; పాదచారి+ఐ= కాళ్ళతో నడుస్తూ; అరిగి= వెళ్ళి, ఆ ఫల్లును= అర్జునుడి యొక్క; 
నారాచ= బాణాల; నిచయంబునన్‌= సమూహంతో; పొదువన్‌+పడి= కప్పబడి; యమున= యమున అనే పేరుగల; నదీ= 
నదియొక్క; హ్రద= మడుగులో; స్థితంబును= ఉన్న; మద= మదంచేత; నిమీలిత+అక్షంబునున్‌+ఐ = కన్నులు మూసికొని; 
శోభిల్లు= ప్రకాశించే; శుండాలంబున్‌= ఏనుగును; అనుకరించుచున్‌= పోలుచు; వీరశయన= శరతల్పంపై పరుండిన; 
మహనీయుండు+ఐన= మహాత్ముడైన; ఆ+మహానుభావుని= ఆ గొప్ప ప్రభావంగల భీష్మునియొక్క; అడుగులపైన్‌= పాదాలపై; 
కన్నీరు= కంటినీరు; తొరంగన్‌= జారగా; ప్రణమిల్లి= నమస్కరించి; కేలు మొగిడ్చి= చేతులు జోడించి; వినయ= వినయంతో; 
వినమిత= మిక్కలి వంగిన; శరీరుండు+ఐ= దేహం కలవాడై, 


తాత్పర్యం: కర్షుడు నడచి భీష్ముడు ఉన్నచోటికి వచ్చాడు. అక్కడ ఎండిపోయిన సముద్రంవలె, విమానం విరుగగా 
పడిపోయిన అమరుడివలె, భూమిపై పడిన పక్షివలె, రెక్కలు విరిగిన మైనాక పర్వతంవలె ఒప్పుతున్న ఆ 
కురుపితామహుడి వద్దకు వెళ్లి, అర్జునుడి బాణాలచేత పొదువబడి, యమునానది మడుగులో మదంచేత కన్నులు 
మూసికొని ఉన్న ఏనుగువలె శరతల్ప గతుడైన ఆ మహానుభావుడి పాదాలపై కన్నీరు రాలగా నమస్కరించి, 
చేతులు జోడించి, వినయంతో వంగిన శరీరం కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 

విశేషం: అలం: మాలోపమ. యుద్దంలో కూలిన భీష్ముని రెక్కలు తెగిన మైనాకుడితో ఉపమించడంలో ఎంతో జౌచిత్యం ఉంది. 
మైనాకుడు మేనా హిమవంతుల పుత్రుడు, పర్వతాలకు పూర్వం రెక్కలు ఉండేవట. అవి పక్షులవలె ఎగిరి నగరాదుల పైబడి 
ఉపద్రవం కలిగించేవి. లోకరక్షకుడైన ఇంద్రుడు పర్వతాల ఆగడాన్ని మాన్పడానికై వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను 
ఛేదించేటప్పుడు మైనాకుడు ఎగిరిపోయి దక్షిణ సముద్రంలో దాగి తన రెక్కలు కాపాడుకొన్నాడు. ఇట శరతల్ప గతుడైన భీష్ముడిని 
రెక్కలు తెగి దీనస్థితికి చేరిన మైనాకునిగా భావించి శోకాన్ని వెలిబుచ్చినాడు కర్టుడు. 


క “వచ్చితి రాధేయుండ6 గను । విచ్చి ననుం జూడు భరత వీరాగ్రణి! నీ 
సచ్చరితము ఫలమే యి । ట్లిచఛ్చట నీ యునికి? ధాత నేమన నేర్లున్‌? 40 


ప్రతిపదార్థం: భరత= భరతవంశానికి చెందిన; వీర= వీరులలో; అ(గ్రణి!= (శ్రేష్టా!; రాధేయుండన్‌= రాధా పుత్రుడనైన కర్టుడిని; 
వచ్చితిన్‌= వచ్చాను; కనువిచ్చి= కన్నులు తెరిచి; నన్నున్‌= నన్ను; చూడు(ము)= చూడవలసింది; ఇట్టు= ఈ విధంగా; ఇచ్చట= 
ఈ యుద్దభూమిలో; నీ+ఉనికి= నీవు పడి ఉండటం; నీ= నీయొక్క; సత్‌+చరితము= మంచి నడత; ఫలమే= ఫలమా; ధాతన్‌= 
(బ్రహ్మదేవుడిని; ఏమి+అననేర్తున్‌?= ఏమనగలను? 


14 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ భరతకుల శ్రేష్టా! నీ దర్శనార్థం కర్ణుడిని వచ్చినాను. కన్నులు తెరిచి నన్ను చూడవలసింది. నీ 
(53. ac) 
సచ్చరిత్రకు యుద్ధభూమిలో దైన్యంగా పడి ఉండటమా ఫలం? విధిని ఏమనాలి? 


విశేషం: 'భరత వీరాగ్రణి! అనే సంబోధన సాభిప్రాయంతో, జొచిత్యంతో కూడుకొన్నది. కర్ణుడి మాటలలో (క్రోధ, విషాద, నిర్వేదాది 
భావాలు గోచరిస్తున్నవి. 
ఆ. పావనంబు లయిన పలుకులు నా చెవు । లార నెమ్మి నన్ను నాదరింపు 

మయ్య! ధర్మనిత్య! యంచితసత్య! శం । తను కుమార! గాఢ ధైర్యసార! 41 
ప్రతిపదార్థం: ధర్మనిత్య!= ధర్మాన్ని ఎల్లవేళలా ఆచరించేవాడా!; అంచితసత్య!= సత్యాన్ని పూబించేవాడా!; గాఢ ధైర్యసార!= 
నిబిడమైన ధైర్యశక్తి కలవాడా!; శంతను కుమార!= శంతనుడి పు(త్రుడా!; పావనంబులైన= పవిత్రమైన; పలుకులు= మాటలు; 
నా= నాయొక్క; చెవులు+ఆరన్‌= చెవుల తనివి దీరేటట్లుగా (పలికి); నెమి శన్‌= ప్రేమతో; నన్నున్‌= నన్ను; ఆదరింపుము+అయ్య!= 
మన్నించవయ్య! 
తాత్పర్యం: సత్యాన్ని, ధర్మాన్ని సర్వకాల సర్యావస్థలలో పాటించేవాడా! అపార ధైర్యనిధీ! శంతను పుత్రా! పవిత్రమైన 
నీ వాక్కులచేత వీనులవిందు గావించి నన్ను ఆదరించుము. 


విశేషం: ధర్మనిత్యాది విశేషణాలు సాభిప్రాయాలై భీష్ముడి మహనీయతను చాటుతున్నవి. 


ఉ.  పేర్షిన మూకంగూడ నడపింపంగ6 గోల్తలసేయ.. దీవ్ర బా 
ణార్జ్చుల మార్టలంబుల రయంబున నీజుగ6 గాల్ప నాజి నీ 
నేర్పిన భంగి నొండొకండు నేర్చునె? పాండవ బాహు సంపదల్‌ 
పేర్చు నెలర్టు నింక6 గురుబ్బందము లెల్లను6 దల్లడిల్ల(గన్‌. 42 


ప్రతిపదార్థం: పేర్చిన= విజృంభించిన; మూంకన్‌= సైన్యాన్ని; కూడన్‌= కూడగట్టుకొని; నడిపింపంగన్‌= నడిపించటంలో; 
కోల్తల+చేయన్‌= ముందుండి యుద్దం చేయటంలో; తీవ్ర= (ప్రచండమైన; బాణ= బాణాలనే; అర్చులన్‌= మంటలచేత; 
మార్చలంబులన్‌= శత్రు సైన్యాలను; రయంబునన్‌= వెంటనే; నీణుగన్‌= బూడిద అయ్యేటట్టు; కాల్పన్‌= కాల్చటంలో; ఆజిన్‌= 
యుద్దంలో; ని నేర్చిన= నీవు తెలిసికొన్న; భంగిన్‌= విధంగా; ఒండు+ఒకండు= మరొకడు; నేర్చునె?= నేర్చాడా?; కురుబ్బందములు= 
కౌరవ సైన్యాలు; ఎల్లనున్‌= అన్నీ; తల్లడిల్లంగన్‌= బాధపడగా; ఇంకన్‌= ఇంకముందు; పాండవ= పాండురాజు పుత్రులైన 
ధర్మజాదులయొక్క; బాహుసంపదల్‌= భుజ బలాలు; పేర్చున్‌= విజృంభిస్తాయి; ఎలర్చున్‌= అతిశయిస్తాయి. 


తాత్పర్యం: యుద్దంలో విజృంభించిన సైన్యాన్ని కూడగట్టుకొని నడిపించటంలో, ముందుండి యుద్దం చేయటంలో, 
ప్రచండమైన బాణాగ్నులతో ఆ క్షణంలోనే శత్రుసైన్యాలను భస్మీపటలం చేయటంలో నిన్ను మించినవాడు మరొక 
డెవ్వడు? ఇకమీద కౌరవసైన్యం తల్లడిల్లేటట్టు పాండవుల బాహుబలాలు మిక్కిలి విజృంభిస్తాయి. 
క శర జిహ్వా భీకరుం డగు । నరు డను శిఖి నిగుడం జేసి నారాయణ దు 

ర్థర పవనుం డింక బంధుర । కురుసేనా కాననంబు క్రొ వ్వడ(గించున్‌. 43 
ప్రతిపదార్థం: శర= బాణాలనే; జిహ్వా= నాలుకలచేత; భీకరుండు+అగు= భయంకరుడైన; నరుండు= అర్జునుడు; అను= అనే; శిఖి= 


అగ్నిహోత్రుడిని; నిగుడన్‌+చేసి= వృద్ధిచేసి; నారాయణ= శ్రీకృష్ణుడు అనే దుర్భర= భరించవీలుగాని; పవనుండు= గాలి; ఇంకన్‌= 
ఇకముందు; బంధుర దట్టమైన; కురుసేనా= కౌరవసేన అనే; కాననంబు= అడవి; (కొవ్వు= బలుపును; అడంగించున్‌= అణచివేస్తాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం: బాణాలు అనే నాలుకలచేత భీకరుడైన అర్జునుడు అనే అగ్నిహోత్రుడిని వ్యాపింపజేసి, శ్రీకృష్ణుడు 
అనే భరించరాని వాయుదేవుడు ఇకముందు కౌరవసేన అనే అరణ్యంయొక్క బలుపును అణచివేస్తాడు. 


విశేషం: అలం: రూపకం. కృష్ణార్జునులు ఇద్దరూ పూర్వజన్మలో నరనారాయణులనే మహాతపస్వులైన మునులు. కనుక వారితో 
వీరికి అభేదాన్ని సూచించడానికి పూర్వపు పేర్పు ఇట వాడబడినవి. 
మ. _భరితాశాంతర పాంచజన్యరవ దృష్యద్దేవదత్త ధ్వని 

స్ఫురణన్‌ వీనులు వ్రయ్యం గేతన కపిస్పూర్ణత్సభం జూడ్కులా 

తురతం బొందంగ6 జండగాండివ సముద్దూతాస్త్రజాలంబు లె 

వ్వరు సైరింతురు? నీవు దక్క భుజగర్వస్పూర్తి నిర్వాహకా! 44 
ప్రతిపదార్థం: భుజ= బాహువుల; గర్వస్సూర్తి= అహంకారస్సురణముయొక్క; నిర్వాహకా!= నిర్వహించే భీష్ముడా!; భరిత= నిండిన; 
ఆశా+అంతర= దిక్కుల లోపలి విభాగంగల; పాంచజన్య= పాంచజన్యం అనే శ్రీకృష్ణుడి శంఖం యొక్క; రవ= చప్పుడు; దృష్యత్‌= 
దర్శిస్తున్న; దేవదత్తధ్వని= అర్జునుడి శంఖమైన దేవదత్తంయొక్క నాదంయొక్క; స్పురణన్‌= తోచటంవలన; వీనులు= చెవులు; 
(వ్రయ్యన్‌= పగులగా; కేతన= ధ్వజంపై గల; కపి= హనుమంతుడి యొక్క; స్ఫూర్ణత్‌= ప్రకాశిస్తున్న; ప్రభన్‌= వెలుగులవలన; చూడ్కులు= 
చూపులు; ఆతురతన్‌= బాధను; చండ= భయంకరమైన; గాండివ= గాండీవం అనే అర్జునుడి ధనుస్సువలన; సముద్భూత= పుట్టిన; 
అ(స్త్రజాలంబులు= మం(త్రపూతాలైన బాణసమూహాలు; నీవు+తక్క= నీవు తప్పు; ఎవ్వరు= ఇతరు లెవ్వరు; సైరింతురు?= 
ఒర్చుకొంటారు? 


తాత్పర్యం: బాహు బల గర్వం స్ఫురించేటట్లు పోరుసల్సే భీష్మా! కౌరవ సైన్యం నలువైపులా పాంచజన్య, దేవదత్త 
ధ్వనులు మోయటం వలన చెవులు పగులగా, అర్జునుడి ధ్వజంపైగల హనుమంతుడి మెరిసే వెలుగు వలనచూపులు 
చెదరిపోగా; భయంకరమైన గాండీవంనుండి దూసుకొనివచ్చే అ(స్రసమూహాన్ని నీవు తప్ప ఎవ్వరు సహిస్తారు? 


విశేషం: ఇట శత్రువులైన కృష్ణార్ణునుల అతిలోక పరాక్రమాన్ని ప్రశంసించడంవలన కర్టుని జాదార్యం వ్యక్తమౌతున్నది. 


ఆ. మెయి మెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి । చే వరంబు గొని విశిష్ట దివ్య 
కర్మదీప్తు డైన గాండీవి నొరు( డాజి( । జెనయ౦ జాలకునికి సెప్ప నేల? 45 


ప్రతిపదార్థం: ముక్కంటిచేన్‌= మూడు కన్నులు కలవాడిచేత - శివుడిచేత; మెయిమెయిన్‌= దేహాన్ని దేహంతో; పెనంగి= యుద్దం 
చేసి; మెచ్చించి= మెప్పించి; వరంబు+కొని= వరం సంపాదించి; విశిష్ట (శ్రేష్టమైన; దివ్య= దేవతా సంబంధమైన; కర్మ= పనులచేత; 
దీప్తుండు+ఐన= ప్రకాశించేవాడు అయిన; గాండీవిని= గాండీవమనే ధనుస్సును ధరించే అర్జునుడిని; ఒరుండు= ఇతరుడు; ఆబిన్‌= 
యుద్దంలో; చెనయన్‌+చాలక= ఎదుర్కొనలేక; ఉనికి= ఉండటాన్ని గూర్చి; చెప్పన్‌+ఏల?= చెప్పేది ఏముంది? 


తాత్సర్యం: మహేశ్చరుడితో శరీరాన్ని శరీరంతో కలిపి ద్వంద్వ యుద్దం చేసి, అతడి మెప్పువడసి, వరాలు పొంది, 
ఇంద్రుడి కోర్కెపై నివాతకవచాదులను హతమార్భటంవంటి దివ్యకర్మలచేత వెలుగొందిన గాండీవిని ఇతరు లెవ్వరు 
ఎదిరించజాలకపోవటంలో ఆశ్చర్యమేమున్నది? 

విశేషం: అరణ్యవాసంచేసే సందర్భంలో, దివ్యా(స్రాలను సంపాదించేకొరకై ఇంద్రకీలాద్రిపై ఘోరతపస్సు చేసి, కిరాతుడి రూపంలో 


వచ్చిన రుద్రుడిపైబడి పోరి, అతని ప్రశంసలనంది, పాశుపతాది దివ్యాస్రాలనుపొందిన గాథ ఇందులో సూచించబడింది. ఇందులో 
ముక్కంటి శబ్దమూ, గాండీవి శబ్దమూ సాభి ప్రాయాలు. 


16 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. అని పెక్కుమాట లాడిన । విని యాదరభరితనేత్ర విస్తారుం డై 
యనిమిష నదీతనూజుండు | గనుగొనుటయు మటియు మొక్కి కర్ణుడు వలికెన్‌. 46 


ప్రతిపదార్థం: అని= కర్టుడు ఇట్టు అని; పెక్కుమాటలు+ఆడిన= బహు విధాలుగా పలుకగా; విని; అనిమిష నదీ తనూజు(డు= 
దేవనదీ పుత్రుడైన భీష్ముడు; ఆదర= మన్ననతో; భరిత= నిండిన; నేత్ర విస్తారుండు+ఐ= కన్నుల విప్పుగలవాడై; 
కనుగొనుటయున్‌= చూడగా; మణియున్‌= మరల; మొక్కి= నమస్కరించి; కర్షుండు= కర్షుడు; పలికెన్‌= ఇట్లన్నాడు. 
తాత్సర్యం: కరుడు ఈ విధంగా పలురీతుల భీష్ముడిని ప్రశంసించగా, ఆదరంతో అతడు కన్నులు విచ్చి కర్టుడిని 
చూచాడు. అపుడు కర్షుడు ఆ మహనీయుడికి మొక్కి ఇంకా ఇట్లా అన్నాడు. 


ఉ. 'ఆనరు నే నొకండన విషానల దుస్సహ దృష్టి భీషణం 

బైన మహా భుజంగమము నద్దుత మంత్ర నిరస్త దర్వముం 

గా నొనరించునట్లు భుజ గర్వ మడంచెద నస్త శస్త్ర వి 

ద్యా నిపుణత్వ సంపద నుదాత్త గుణోత్తర! నీవు పంపంగన్‌.” 47 
ప్రతిపదార్థం: ఉదాత్తగుణ+ఉత్తర!= (శ్రేష్టగుణాలతో ఉత్తముడవైన భీష్మా!; నీవు; పంపంగన్‌= ఆజ్ఞాపించగా; ఆ నరున్‌= అట్టి 
దివ్యాస్రోపీతుడైన అర్జునుడిని; ఏన్‌+ఒకండన్‌+అ= నేనొక్కడినే; విష+అనల= విషమనే అగ్నిచేత; దుస్సహ= ఓర్వరాని; దృష్టి= 
చూపులచేత; భీషణంబు+ఐన= భయంకరమైన; మహాభుజంగమమున్‌= గొప్ప పామును; అద్భుత= ఆశ్ళర్యంగొల్పే; మం(త్ర= 
మం(త్రముచేత; నిరస్తదర్పమున్‌+కాన్‌= తొలగిన దర్పం కలదానిగా; ఒనరించునట్టు= చేసినట్టు: భుజ గర్వము= బాహువుల 
అహంకారాన్ని; అ(స్త= మంత్రపూర్వకంగా ప్రయుక్తమయ్యే వాయవ్యాద్య(స్రాల; శస్త= ఖడ్గాద్యాయుధాల; విద్యా= విద్య అందలి; 
నిపుణత్వ సంపదన్‌= నైపుణ్యం అనే సంపత్తుచేత; భుజగర్వము= బాహువుల పొగరును; అడంచెదన్‌= అణచివేస్తాను. 
తాత్పర్యం: 'ఓ సద్గుణథ్రేష్టా! నీవు ఆజ్ఞాపిస్తే దివ్యాస్రోపీతుడైన అర్జునుడి బాహుగర్వాన్ని నేనొక్కడినే, విషాగ్నిని 
వెలిగ్రక్కే భయంకరమైన చూపులుగల మహాసర్పం యొక్క దర్శాన్ని అద్భుతమైన మంత్రశక్తితో అణచివేసినట్టు, 
నా అస్త్ర శస్త్ర విద్యానైపుణ్యంతో అణచివేస్తాను. 
విశేషం: అలం: ఉపమ. ఇందులో భీకరవిషసర్పంతో అర్జునుడిని పోల్చటంవలన కర్గుడిలోని ఉత్సాహం ధైర్యశౌర్యాదులతో 
పోషించబడి వీర రస రూపంలో వ్యక్తమౌతున్నది. 
వ. అనిన గాంగేయుండు రాధేయున కిట్లనియె. 48 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; రాధేయునకున్‌= రాధాపుత్రుడైన కర్షుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అర్జునుడిని ఓడించటానికి తనను యుద్ధరంగానికి పంపుమని అడిగిన కర్షుడితో భీష్ముడు ఈ విధంగా 
అన్నాడు. 
మ. '“తగం బర్జన్యుని సొంపునన్‌ బ్రతుకు భూతవ్రాతముల్‌ వార్ది సొ 

చ్చి గరిష్టస్టితి నుండు నేటులును, సంక్షీణంబులై యుర్వి ని 

ల్లి గుణాధిక్యము బొందు బీజములు( బోలెం గౌరవుల్‌ విశ్రుతం 

బగు నీప్రోపును బ్రాపు( గాపు6 గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్‌. 49 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 17 


ప్రతిపదార్థం: తగన్‌= తగువిధంగా; పర్దన్యుని= మేఘుడి; సొంపునన్‌= సమృద్ధితో; బ్రతుకు= జీవించే; భూత వాతమున్‌ పోలెన్‌= 
ప్రాణికోటివలెను; వార్డి+చొచ్చి= సముద్రంలో (ప్రవేశించి; గరిష్ట స్థితిన్‌= అత్యున్నత స్థాయిలో; ఉండు+ఏయులున్‌ పోలెన్‌= ఉండే 
నదులవలెను; సంక్షీణంబులు+ఐ= మిక్కిలి ఎండిపోయినవై; ఉర్విన్‌ నిల్చి= నేలలో ఉండి; గుణ+ఆధిక్యమున్‌+పొందు= గుణముల 
ఆధిక్యమును పొందు; బీజములున్‌+పోలెన్‌= విత్తనాలవలెను; కౌరవుల్‌= దుర్యోధనాదులు; విశ్రుతంబు+అగు= (ప్రసిద్దమైన; నీ 
ఫ్రోపున్‌= నీ పోషణను; ప్రాపున్‌= ఆశ్రయాన్ని; కాపున్‌= రక్షణను; కని= పొంది; కడున్‌= మిక్కిలి; సౌఖ్యంబు= సుఖం; ఒందుట= 
పొందటం; ఒప్పున్‌= తగును. 

తాత్సర్యం: ప్రాణికోటి వానలు సమృద్దిగా కురియటం వలన రక్షించబడినట్టు, నదులు సముద్రాన్ని ఆశ్రయించి 
అత్యున్నత స్థితి పొందినట్టు, విత్తనాలు బాగా ఎండి భూమిలో ఉండి పెంపొందేటట్టు, కౌరవులు నీ పేరుగాంచిన 
పోషణలో ఉండి, నీ ఆశ్రయాన్ని పొంది, నీ రక్షణలో సౌఖ్యాన్ని పొందటం ఎంతైనా ఒప్పుకొనదగింది. 


నిశేషం: అలం: మాలోపమ. 


చ. అరయంగ బంధుకోటులకు నక్కురునాథుని యట్లకావె, నీ 
వరిబలభేది! జన్మమున నయ్యెడు చుట్టలికంబుకంటె సు 
స్టిరతరమైన సంగడము చే నగు బాంధవ మెక్కుడండ్రు రా 
నరపతి రాజ్యభారము మనంబున నీయదిగా6 దలంపుమీ! 50 


ప్రతిపదార్థం: అరి= శత్రువులయొక్క; బల= సైన్యాన్ని; భేది!= చీల్చే కర్ణా; నీవు; అరయంగన్‌= పరిశీలించగా; బంధుకోటులకున్‌= 
చుట్టాలందరికి; ఆ+కురునాథుని+అట్టు+అ= ఆ దుర్యోధనుడి వంటి వాడవే; కావె?= కావా?; జన శ్రమునన్‌= పుట్టుకతో; అయ్యెడు= 
కలిగే; చుట్టజీకంబుకంటెన్‌= బంధుత్వం కంటె; సుస్టిరతరము+ఐన= మిక్కిలి దృఢమైన; సంగడముచేన్‌= స్నేహంతో; అగు= 
కలిగే; బాంధవము= చుట్టరికం; ఎక్కుడు= ఎక్కువ; అందురు= అంటారు; ఆ నరపతి= ఆ దుర్యోధనుడి యొక్క; రాజ్యభారము= 
రాజ్యాన్ని మోయటం; మనంబునన్‌= మనస్సులో; నీ+అదిగాన్‌= నీదే అని; తలంపుమీ= భావించుము. 


తాత్పర్యం: శత్రు సైన్యాన్ని భేదించే కర్ణా! బంధువర్గానికంతా నీవు కూడా దుర్యోధనుడి వంటి వాడవే కదా! పుట్టుకతో 
కలిగే బంధుత్వం కంటె దృఢమైన స్నేహంతో కలిగే ఆత్మీయతయే ఎక్కువ అని పెద్దలు అంటారు. దుర్యోధనుడి 
రాజ్యరక్షణభారం నీపైననే ఉన్నదని తెలిసికొనుము. 


వ. అంబష్టవిదేహ పొంద్రాది దేశాధీశుల గెల్టి, దుర్యోధనాధీన వర్తులంగా నిర్వర్తించిన నీకు నిట్లు సెప్పవలయునే? 
యండజంబులు పండినవృక్షంబు నుపజీవించు చందంబున నిన్నుం జెంది బంధువులు సుహృజ్ఞనులు 
సుఖులై యుండువారుగాక! నాకు నీవును సుయోధనునట్ల కావున మేలాడెద(/ గౌరవుల నడపికొని, 
యమ్మహీ విభునకు విజయంబు గావింపుము పొ'మ్మని సమ్మదంబునం బలికిన సూతనందనుండు ప్రీతుండై 
యద్దేవవ్రతుచరణంబులు శిరంబు సో(క వినతుండై వీడ్కొని, యరదం బెక్కి యరుగుదెంచి, భవదీయ 
సైన్యంబు దైన్యంబు వాపి, యే పగ్గలించి కలయం గనుంగొని. 51 

ప్రతిపదార్థం: అంబస్ట= అంబష్ట దేశం; విదేహ= విదేహమనే పేరుగల దేశం; పౌండ్ర+ఆది= పౌం[డ్ర+ఆది= పౌండ్రదేశం మొదలైన; 

దేశాధీశులన్‌= దేశాధిపతులను; గెల్చి= జయించి; దుర్యోధన= దుర్యోధనుడి యొక్క; అధీనవర్తులన్‌+కాన్‌= వశంలో ఉన్నవారినిగా; 
నిర్వర్తించిన= చేసిన; నీకున్‌= నీకు (కర్షునకు); చెప్పవలయునే?= చెప్పవలసినదేమున్నది?; అండజంబులు= (గ్రుడ్డనుండి పుట్టే 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


పక్షులు; పండిన వృక్షంబున్‌= ఫలించిన చెట్టును; ఉపజీవించు= ఆశ్రయించే; చందంబునన్‌= విధంగా; నిన్నున్‌+చెంది= నిన్ను 
పొంది; బంధువులు= చుట్టాలు; సుఖులు+ఐ= సుఖంగా; ఉండువారుగాక= ఉంటారుగాక; నాకున్‌= (భీష్ముడనగు) నాకు; నీవును= 
కర్టుడవగు నీవుగూడ; సుయోధనున్‌+అట్టు+అ= దుర్యోధనుడి వంటి వాడవే; కావునన్‌= కాన; మేలు+ఆడెదన్‌= మేలు 
పలుకుతాను; కౌరవులను= దుర్యోధనాదులను; నడపికొని= ముందుకు నడిపించి; ఆ+మహీవిభునకున్‌= ఆ మహారాజుకు; 
విజయంబు= గెలుపు; కావింపుము= కలిగేటట్లు చేయవలసింది; పొమ్ము+అని= యుద్దానికి పొమ్మని; సమ్మదంబునన్‌= 
సంతోషంతో; పలికినన్‌= పలుకగా; సూతనందనుండు= కర్ణుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; ఆ దేవవ్రతు= ఆ భీష్ముడి 
యొక్క; చరణంబులు= పాదాలు; శిరంబుసోంకన్‌= తల తాకునట్టు; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొని= సెలవు 
తీసికొని; అరదంబు+ఎక్కి= రథంపై ఎక్కి; అరుగుదెంచి= వచ్చి; భవదీయ= తమ యొక్క; సైన్యంబు= సేనయొక్క; దైన్యంబు= 
దీనత్వాన్ని; పాపి= తొలగించి; ఏపు+అగ్గలించి= విజృంభణం అధికమై; కలయన్‌+కనుంగొని= అంతటా చూచి. 
తాత్సర్యం: అంబష్ట విదేహ, పౌం|డ్రాది దేశాల రాజులను జయించి దుర్యోధనుడి వశంలో ఉండేటట్టు చేశావు 
కనుక నీ కింక ఎక్కువగా చెప్పనవసరం లేదు. పక్షులు పండ్లుండే వృక్షాన్ని ఆశ్రయించి జీవించే విధంగా నిన్ను 
ఆశ్రయించి బంధువర్గమంతా సుఖంగా ఉండాలి. నాకు నీవుకూడా దుర్యోధనుడి వంటి వాడవే కనుక నీ క్షేమాన్ని 
కోరుతాను; కౌరవులను ముందుకు నడిపించి ఆ మహారాజుకు విజయాన్ని చేకూర్చు; పో! అని సంతోషంతో 
భీష్ముడు పలికేసరికి, కర్ణుడు సంతోషపడి, భీష్ముడి పాదాలపై శిరస్సు మోపి నమస్కరించి, సెలవు తీసికొని, 
రథంపై వచ్చి నీ సైన్యంయొక్క దీనావస్థను తొలగించి, మిక్కిలి ఉత్సాహంతో అంతటా చూచి. 
క. నరపతి యలర6గ రథకరి । తురగ సుభట సముదయముల దోర్గర్వధురం 

ధరలీల మెఅజిసి యతి బం । ధురములుగా సంఘటించె దురమునకు. దగన్‌. 52 


ప్రతిపదార్థం: నరపతి= దుర్యోధన మహారాజు; అలరంగన్‌= సంతోషించగా; రథ= రథాల; కరి= ఏనుగుల; తురగ= గుర్రాల; 
సుభట= సైనికుల; సముదయముల= సమూహాలయొక్క; దోస్‌(:)+గర్వ= పొగరుయొక్క; ధురం ధర= బరువును మోసే; లీల= 
విలాసంతో; మెజిసి= '్రకాశించగా; అతి బంధురములుగాన్‌= మిక్కిలి దట్టంగా; దురమునకున్‌= యుద్దానికి; తగన్‌= సరిపోయే 
విధంగా; సంఘటించెన్‌= సమకూర్చాడు. 
తాత్పర్యం: కర్టుడు దుర్యోధన మహారాజు సంతోషపడేటట్టు తనపై బాధ్యత మోపుకొని, బాహుబల గర్వం 
మెరిసేటట్లు చతురంగబలాలను సంఘటించాడు. 
వ. అట్టి యెడ. 53 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: కర్ణుడు సైన్యాన్ని సంఘటించిన ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. అరుణాశ్వములు రుచిర రు । క్షరథంబు( బ్రదీప్తవేదికాధ్వజమును ను 

ద్దుర గాత్ర కలిత సిత భా । సుర బంధుర కంకటంబు శోభిల్లంగన్‌. 54 


ప్రతిపదార్థం: అరుణ+అశ్వములు= ఎర్రని గుర్రాలు; రుచిర= సుందరమైన; రుక్మ= బంగారు, రథంబున్‌= రథమూ; |ప్రదీప్త= 
మిక్కిలి వెలుగొందే; వేదికా= తిన్నెగల; ధ్వజమునున్‌= పతాకం; ఉద్దుర= మిక్కిలి బరువై; గాత్ర= దేహంతో; కలిత= కూడిన; 
సిత= తెల్లనైన; భాసుర= (ప్రకాశించే; కంకటంబున్‌= కవచమూ; శోభిల్లంగన్‌= ఒప్పగా. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 19 


తాత్సర్యం: ఎర్రని గుర్రాలు, అందమైన బంగారు రథం, వెలుగొందే వేదిక గుర్తు గల పతాకం, దృఢమై తెల్లగా 
ప్రకాశించే కవచం అందాన్ని కలిగించగా. 


క మొగమున( గయ్యపు వేడుక । చిగురొత్త నుదాత్తమూర్తి. జెలువొందు గురుం 

దగు రాజులు గౌరవులును । పొగడి రులివు మిగుల బ్రమద పూర్ణ హృదయులై, 55 
ప్రతిపదార్థం: మొగమునన్‌= ముఖంపై; కయ్యపు వేడుక= యుద్ధంపై అభిలాష చిగురు+ఒత్తన్‌= పొడసూపగా; ఉదాత్తమూర్తిన్‌= 
గొప్పరూపంతో; చెలువు+ఒందు= ఒప్పునట్టి; గురున్‌= ద్రోణాచార్యుడిని; తగు= యోగ్యులైన; రాజులు= రాజులు; కౌరవులును= 
దుర్యోధనాదులును; ప్రమద= సంతోషంతో; పూర్ణ= నిండిన; హృదయులు+ఐ= మనస్సులు కలవారై; ఉలివు మిగులన్‌= ధ్వని 
అతిశయింపగా; పొగడిరి= ప్రశంసించారు. 


తాత్సర్యం: ముఖాన యుద్దాభిలాష పొడసూపగా, ఉదాత్తరూపంతో (ప్రకాశించే ఆ ద్రోణాచార్యుని రాజశ్రేష్టులూ, 
కౌరవులూ సింహనాదాలు చేస్తూ (ప్రశంసించారు. 


తే. అపుడు నీ యగ్రనందను( డల్లం దనదు । తేరు రాధేయు నరదంబు సేర( బోవ 
నిచ్చి మనమున సంతస మెసక మెసంగ । నాదరంబున నిట్లను నతనితోడ. 56 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; నీ= నీ యొక్క; అగ్రనందనుండు= పెద్దకొడుకైన దుర్యోధనుడు; అల్లన్‌= మెల్లగా; 
తనదు= తనయొక్క; తేరు= రథం; రాధేయు= కర్గుడి యొక్క; అరదంబు= రథాన్ని; చేరన్‌= దగ్గరకు; పోవనిచ్చి= పోనిచ్చి; 
మనమునన్‌= మనస్సులో; సంతసము= సంతోషం; ఎసకము= విజృంభణ; ఎస(గన్‌= అతిశయించగా; ఆదరంబునన్‌= గారవంతో; 
అతనితోడన్‌= కర్షుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో దుర్యోధనుడు మెల్లగా తన రథాన్ని కర్షుడి రథం కడకు పోనిచ్చి, మనస్సులో సంతోషం 
పెంపొందగా, సాదరంగా అతడితో ఇట్టా అన్నాడు. 


క నీవలన సనాథంబై। యీ వీడెంతయును మెటిసె నిం కిట మనకుం 
గావింప వలయు కార్యము । నీ వెలి(గింపంగ వలయు నెయ్య మెలర్పన్‌. 57 


ప్రతిపదార్థం: నీవలనన్‌= నీ కారణంగా; సనాథంబు+ఐ= నాథుడు కలదై; ఈ వీడు= ఈ సైన్యం; ఎంతయును= ఎంతయో; 
మెజసెన్‌= (ప్రకాశించింది; ఇంకన్‌= ఇక; ఇటన్‌= ఇచ్చట; మనకున్‌= మనకు; కావింపవలయు= చేయదగిన; కార్యము= పని; 
నెయ్యము= స్నేహం; ఎలర్సన్‌= మీరగా; నీవు; ఎటీ(గింపంగ వలయున్‌= తెలియజేయవలెను. 


తాత్సర్యం: 'ఓ కర్ణా! దిక్కులేని ఈ సైన్యం నీ వలన నాథుడుగలదై ఎంతో (ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనం 
ముందు చేయదగిన పని ఏదో తెలియబేయుము.” 


క అనిన నతం డిట్లను “బహు । జనరక్షకులైన నృపులు సద్దుద్దులు గా 
వున నీవు సెప్పంగా నే । వినియెద; నెయ్యది దలంపు వివరింపు తగన్‌.” 58 


ప్రతిపదార్థం: అనినన్‌= దుర్యోధనుడు పై విధంగా అనగా; అతండు= ఆ కర్గుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; బహుజన= 
సర్వ(ప్రజలకు; రక్షకులు+ఐన= కాపాడేవారైన; నృపులు= రాజులు; సద్భుద్దులు= మంచి జ్ఞానం కలవారు; కావునన్‌= కనుక; నీవు; 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్పగాన్‌= చెప్పితే; ఏన్‌= నేను; వినియెదన్‌= వింటాను; ఏ+అది= ఏది; తలంపు= అభిప్రాయం; తగన్‌= తగు విధంగా; 
వివరింపు(ము)= తెలియజేయుము. 

తాత్పర్యం: పై విధంగా పలికిన దుర్యోధనుడితో కర్టుడు ఈ విధంగా అన్నాడు. 'సర్వజనరక్షకులైన రాజులు 
ఉత్తమజ్ఞానం కలవారు కనుక నీ యభిప్రాయ మేమిటో తెలియజేయుము. నేను వింటాను.” 


ఉ. నావుడు. గర్జుతోడ నరనాయకు. డిట్లను 'సర్వయోధ సం 
భావితు€ డైన శాంతనవు బాహుల మాటున నస్మదీయ సే 
నా విభవంబు సెల్లె. బదినాళ్లును; నీ మదికెక్క నాదు యో 
ధావలిలోన నింక. బృతనాధిపు6(గాం గొన నెవ్వం డర్వుడో? 59 


ప్రతిపదార్దం: నావుడున్‌= అనగా; కర్చుతోడన్‌= కర్గుడితో; నరనాయకుండు= దుర్యోధన నృపతి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; సర్వయోధ= వీరులందరిచేత; సంభావితుండు+ఐన= గౌరవించబడిన; శాంతనవు= భీష్ముడి యొక్క; మాటునన్‌= 
చాటున; అస్మదీయ= మనయొక్క; సేనా= సైన్యంయొక్క; విభవంబు= వైభవం; పదినాళ్ళును= పది రోజులు; చెల్లెన్‌= 
గడిచాయి; నీ= నీయొక్క; మదికిన్‌= మనస్సునకు; ఎక్కన్‌= నచ్చేటట్టు; నాదు= నాయొక్క; యోధావలిలోనన్‌= వీరుల 
సమూహంలో; ఇంకన్‌= ఇకముందు; పృతనాధిపున్‌+కాన్‌= సైన్యాధిపతిగా; కొనన్‌= ఎన్నుకొనటానికి; ఎవ్వండు= ఎవరు; 
అర్హుండో?= యోగ్యుడో? 

తాత్పర్యం: అని అనగా, అపుడు కర్గుడితో దుర్యోధనుడు ఇట్టన్నాడు. “వీరులందరిచేత గౌరవించబడిన 
భీష్మపితామహుడి ఆధిపత్యంలో మహావైభవంగా మన సేనలు పది దివసాలు యుద్దం చేసినవి. ఇక మన యోధులలో 
సేనాధిపతినిగా నియమించడానికి నీకు నచ్చినవా డెవ్వడో తెలుపుము? 


ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట (సం. 7-5-8) 


క. సేనాపతిత్వమునకుం | బూని యొకండు నడపకున్న( బొడవడ(గదె? యా 
సేన యనిం గర్భధార వి । హీనం బగు కలము జలధి నెడలిన భంగిన్‌.’ 60 


ప్రతిపదార్థం: కర్షధార= ఓడ నడుపువాడు; విహీనంబు+అగు= లేని; కలము= ఓడ; జలధిన్‌= సముద్రంలో; ఎడలిన= భగ్నమైన; 
భంగిన్‌= విధంగా; సేనాపతిత్వమునకున్‌= సైన్యాధిపత్యాన్ని; పూని= బాధ్యత వహించి; ఒకండు= ఎవరైనా ఒకరు; నడపక+ఉన్నన్‌= 
నడపకపోతే; అనిన్‌= యుద్ధంలో; ఆసేన= ఆ సైన్యం; పొడవు+అడంగదె?= నశింపదా? 


తాత్పర్యం: కర్లధారుడు లేని నావ సముద్రంలో మునిగిపోయినట్లు సైన్యాధిపతి లేని సైన్యం బలం తగ్గి యుద్దంలో 
లం య వ్‌! యా లి డా 

భగ్నమైపోదా?' 

విశేషం: అలం: ఉపమ. 

వ. కావున నొక్కరు నిరూపింపు మనవుడు గాంధారేయునకు రాధేయుం డిట్లనియె. 61 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; ఒక్కరున్‌= ఒకడిని; నిరూపింపుము= నిర్లయించుము; అనవుడున్‌= అనగా; గాంధారేయునకున్‌= 
గాంధారి పుత్రుడైన దుర్యోధనుడితో; రాధేయుండు= రాధాపుత్రుడైన కర్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: కనుక సేనాధిపతిగా ఒకరిని నిర్ణయించుము - అని అనగా దుర్యోధనుడితో కర్ణుడు ఇట్లా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 21 


ర 


“అధిప! నీయోధులయందు సేనాపతి | త్వమునకు. జాలని వారు€ గలరె? 
యందటు నయ విక్రమాది గుణంబుల | మాననీయుల యట్టు లైన నెల్ల 

వారి ముఖ్యుల జేయవచ్చునే? యొక్కరు । గైకొన్న మత్సరగ్రస్తబుద్ధి 

నన్యులు విపరీతులై కలంగకయుండు । వాండు గావలయు; నెవ్వరును ద్రోణు( 


తే. డనినం గాదన; రాతండ యర్వః డాధి । పత్యమునకు; నాచార్యుండు బ్రాహ్మణుండు 
వివిధ రణ కోవిదుడు వయోవృృద్దు( డధిక | బలు(డు శూరుండు గట్టుము పట్ట మతని.' 62 

ప్రతిపదార్థం: అధిప!= దుర్యోధన మహారాజా!; నీ= నీ యొక్క; యోధుల అందున్‌ వీరులలో; సేనాధిపతిత్సమునకున్‌= సైన్యానికి 
అధిపతిగా ఉండటానికి; చాలని వారున్‌= తగనివారు; కలరె?= ఉన్నారా?; అందయున్‌= వీరులంతా; నయ= నీతి; విక్రమ+ఆది= విక్రమం 
మున్నగు; గుణంబులన్‌= మంచి గుణాల చేత; మానవీయులు+అ= మన్నింపదగినవారే; అట్టులు+ఐనన్‌= అట్టైనను; ఎల్లవారిన్‌= అందరిని; 
ముఖ్యులన్‌= అధిపతులను; చేయవచ్చునే?= చేయడానికి వీలౌతుందా?; ఒక్కరున్‌= ఏ ఒకరిని; కైకొన్నన్‌= ఎన్నుకొన్నా; మత్సరగగ్రస్త 
బుద్దిన్‌= అసూయచే నిండిన బుద్దితో; అన్యులు= ఇతరులు; విపరీతులు+ఐ= వ్యతిరేకులై; కలంగక= కలతపొందక; ఉండువారు= 
ఉండేవారు; కావలయున్‌= అవసరం; ఎవ్వరున్‌= ఎవరు కూడా; ద్రోణుండు+అనినన్‌= [ద్రోణాచార్యుడంటే; కాదు+అనరు= వద్దనరు; 
ఆతండు+అ= అతడే; ఆధిపత్యమునకున్‌= సేనాపతిత్వానికి అర్హుడు= యోగ్యుడు; ఆచార్యుండు= గురువు; బ్రాహ్మణుండు; వివిధై 
అనేక విధాలైన; రణ= యుద్దాలలో; కోవిదుండు= నేర్పరి; వయోవృద్దుండు= వయస్సుచేత పెద్దవాడు; అధికబలుండు= మిక్కిలి బలం 
కలవాడు; శూరుండు= శౌర్యంగలవాడు; అతనిన్‌= అతడికి; పట్టము= సైన్యాధిపతి పదవి; కట్టుము= ఇమ్ము. 


తాత్సర్యం: ఓ మహారాజా! నీ యోధులలో సేనాధిపతి పదవిని నిర్వహించడానికి యోగ్యత లేని వా రెవ్వరు? 
యుద్దనీతిలోను పరాక్రమాది గుణాలలోను అందరు సమర్ధులే. అంతమాత్రంచేత అందరిని సేనాధిపతులనుగా 
చేయలేము గదా! ఏ ఒక్కరిని సేనాపతినిగా చేసినా ఇతర యోధులు అసూయచేత వ్యతిరేకులై, కలత చెందకుండా 
ఉండటం అవసరం. (ద్రోణాచార్యుడిని ఎవ్వరూ కాదనరు. ఆయన సేనాపతిత్యానికి అర్హుడు. అందరికి గురువు, 
బ్రాహ్మణుడు, అన్నియుద్ద విద్యలందు మహానిపుణుడు, వయోవృద్దుడు, మిక్కిలి బలశాలి, మహావీరుడు. అతడికే 
సర్వసేనాధిపతిపట్టం కట్టుము. 
వ. అనుటయుం గురురాజు దగు రాజులం గూర్షుకొని గురుం డున్న యెడకుం జని సవినయంబుగా నతని 
కిట్లనియె. 63 
ప్రతిపదార్థం: అనుటయున్‌= కర్ణుడు ఈ విధంగా అనగా; కురురాజు= కౌరవ రాజైన దుర్యోధనుడు; తగు= యోగ్యులైన; 
రాజులన్‌= నృపులను; కూర్చుకొని= వెంట పెట్టుకొని; గురుండు+ఉన్న= [ద్రోణాచార్యుడు ఉన్న; ఎడకున్‌= చోటికి; చని= పోయి; 
సవినయంబుగాన్‌= వినయంతో; అతనికిన్‌= గురువైన (ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: కర్గుడు ఈ విధంగా అనేసరికి, దుర్యోధనుడు యోగ్యులైన రాజులను తన వెంట బెట్టుకొని 
ద్రోణాచార్యుడివద్దకు వచ్చి, వినయపూర్వకంగా ఇట్లా అన్నాడు. 


ఉ. _ “ప్రాయము కల్మి నొక్కటన భవ్యధృతిన్‌ మహనీయశీలతన్‌ 
సాయక సంపదం బటు భుజావిభవంబునC గార్యతంత్ర శి 
క్షాయుత బుద్ది వృద్ధుండవు గావె? ధరాసురవర్య! మున్ను గాం 
గేయుండు మాకు నెల్ల నెలి(గింప(డె నీదు మహానుభావమున్‌.” 64 


29 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరాసురవర్య!= (బ్రాహ్మణోత్తమా!; ప్రాయము కల్మిన్‌= వయస్సు కలిగి ఉండటం; ఒక్కటి+అని+అ= 
ఒకదానిలోనేనా?; భవ్యధృతిన్‌= గొప్ప ధైర్యంలోను; మహనీయ శీలతన్‌= మంచి (ప్రవర్తనలోను; సాయక సంపదన్‌= బాణ 
సంపత్తిలోను; పటు= గొప్ప; భుజా= బాహువులయొక్క; విభవంబునన్‌= వైభవంలోను; కార్యతం(త్ర= కార్య నిర్వహణలో; శిక్షాయుత 
బుద్దిన్‌= సుశిక్షితమైన జ్ఞానంలోను; వృద్దుండవు= గొప్పవాడవు; కావె?= కావా?; మున్ను= పూర్వం; గాంగేయుండు= భీష్ముడు; 
మాకున్‌; ఎల్లన్‌= అందరికి; నీదు= నీ యొక్క; మహానుభావమున్‌= గొప్పతనాన్ని; ఎజింగింపండె!= తెలిపినాడుగదా! 
తాత్సర్యం: 'ఓ బ్రాహ్మణ్రేష్టా! ద్రోణాచార్యా! ఒక్క ఈడులోనే కాదు అపారమైన ధైర్యంలోను, సౌశీల్యంలోను, 
అస్తశస్ర సంపదలోను, బాహుబలవైభవంలోను, సుశిక్షితమైన జ్ఞానంలోను నిన్ను మించినవారు లేరు. భీష్ముడు 
నీ మహనీయతను మాకంతా ఇది వరకే తెలియజేశాడు.” 


వ. అని వెండియు. 65 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: దుర్యోధనుడు ద్రోణాచర్యుడిని ప్రశంసించి, మరల. 


క. “కనువెలుయగు నీవు గానీ । వెనుక భవన్మతమ యూంది వీరలు నేనుం 
జనుదెంచెద మూఅట నెల । కొన వృషభము పజ్జి నడచు గోవుల పగిదిన్‌. 66 


ప్రతిపదార్థం: కను వెలు(గు= మార్గదర్శకుడవు; నీవు+కాన్‌= నీవు కాగా; నీ వెనుకన్‌= నీవెంటనే; భవత్‌+మతము+అ= తమ 
అభిప్రాయాన్నే; ఊంది= అనుసరించి; వీరలు= ఈ యోధులు; నేనున్‌; ఊరట= ఓదార్పు; నెలకొనన్‌= కలుగగా; వృషభము= 
కోడె; పజ్జన్‌= వెనుక; నడచు= వచ్చు; గోవుల= ఆవుల; పగిదిన్‌= వలె; మేము= కౌరవపక్ష సైన్యాలం; చనుదెంచెదము= వస్తాము. 
తాత్సర్యం: “నీవే మాకు మార్గదర్శకుడవు. నీయభిప్రాయాన్ననుసరించే మేమంతా వృషభం వెంట వచ్చే గోవుల 
వలె ముందుకు సాగుతాం.” 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. అనుచు నచట నున్న యవనీపతుల( జూపి | మఠియు నిట్టులనియె మనుజ విభుండు 
“దేవసేన నడపి దితిజుల గెలిచిన | షణ్ముఖుండు నీవు సరియ కాదె! 67 


ప్రతిపదార్థం: అనుచున్‌= దుర్యోధనుడు ద్రోణునితో పైవిధంగా అంటూ; అచటన్‌+ఉన్న= అక్కడ ఉన్న; అవనీ పతులన్‌= 
రాజులను; చూపి; మనుజ విభుండు= దుర్యోధన మహారాజు; మజీయున్‌= ఇంకా, మరల; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు; దేవసేన= దేవతల సైన్యాన్ని; నడపి; దితిజులన్‌= రాక్షసులను; గెలిచిన= జయించిన; షణ్ముఖుండు= ఆరు ముఖాలుగల 
కుమారస్వామి; నీవు; సరియకాదె!= సమానులుకారా! 


తాత్పర్యం: దుర్యోధనుడు ద్రోణుడితో ఈ విధంగా అంటూ, అక్కడ ఉన్న రాజులందరిని చూపి, దేవతల సైన్యానికి 
నాయకత్వం వహించి, రాక్షసులను గెలిచిన కుమారస్వామీ, నీవూ సమానులు కదా! 


విశేషం: దేవతల ప్రార్థనపై శివపార్వతులకు పుట్టి, దేవతలకు సేనాధిపతియై తారకాసురుడిని సంహరించినవాడు షణ్ముఖుడు. 
ఆ కథ ఇట సూచించబడింది. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 23 
వ. కావున. 68 
తాత్సర్యం: కనుక. 
తే.  సర్వసేనాధిపత్యంబు నిర్వహింప | వలయు” ననవుడు నమ్మహీశ్వరులు నట్ల 


చెప్పి, 'గెలువుము నీవని చెలగి యతని । బ్రస్తుతించి ప్రార్దించిరి భరతముఖ్య! 69 


ప్రతిపదార్థం: భరతముఖ్య!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సర్వసేనాధిపత్యంబు= సేనలన్నింటిపై దొరతనం; నిర్వహింపవలయున్‌= 
చేయవలెను; అనవుడున్‌= అనగా; ఆ+మహీశ్వరులును= ఆ రాజులును; అట్టు+అ+చెప్పి= ఆ విధంగా పలికి; నీవు; 
గెలువుము+అని; చెలంగి= ఉత్సహించి; అతనిన్‌= ఆ ద్రోణుడిని; ప్రస్తుతించి= మిక్కిలి పొగడి; ప్రార్ధించిరి= వేడుకొన్నారు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ పుత్రుడు ద్రోణుడిని సర్వసేనాధిపత్యం చేపట్టవలసిందని కోరగా, అచట 
ఉన్న రాజులందరు కూడా అదే మాట పలికి, విజయాన్ని సాధించవలెనని అతడిని ప్రార్థించారు. 


వ. మటియు నమ్మహీశ్వరుండు. 70 
ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; ఆ+మహీశ్వరుండు= రాజు - దుర్యోధనుడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు ఇంకా (ద్రోణుడితో ఇట్లా అంటున్నాడు. 


క “సేనా సముదయ వర్తకు(। గా నిను నేం బడసినపుడ కౌంతేయులు నా 
చే నడంగ రెట్లు? భీష్మవి ।; హీనుల మగు మమ్ము. గావు మెల్ల విధములన్‌.' 71 


ప్రతిపదార్థం: సేనా= సేనలయొక్క; సముదయ= సమూహాన్ని; వర్తకు(గాన్‌= నడిపేవాడినిగా; నిను= నిన్ను; నేన్‌= నేను; 
పడసినపుడు+అ= పొందినపుడే; కౌంతేయులు= కుంతీ పుత్రులైన ధర్మజాదులు; నాచేన్‌= నాచేత; అడంగరు+ఎట్టు?= ఎట్టు 
అణగిపోరు?; భీష్మ విహీనులము+అగు= భీష్ముడు లేని; మమ్మున్‌= మమ్ముల; ఎల్లవిధములన్‌= అన్ని విధాల; కావుము= 
రక్షించుము. 


తాత్పర్యం: సర్వసైన్యాధిపతిగా నిన్ను నేను పొందినపుడు ధర్మజాదులైన కౌంతేయులు నాచేత నశించకుండా 
ఎట్టుంటారు? భీష్ముడు లేక దిక్కులేని వారమైన మమ్ము అన్ని విధాల కాపాడుము. 


వ. అని వే(డికొనిన నయ్యందటం గలయం గనుంగొని యాచార్యుం డి ట్లనియె. 72 


ప్రతిపదార్థం: అని వేండికొనినన్‌= అని (ప్రార్థించగా; ఆ+అందణన్‌= అక్కడివారందరిని; కలయన్‌+కనుంగొని= కలయచూచి; 
ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని దుర్యోధనుడు ప్రార్థించగా అందరినీ కలయజూచి ద్రోణాచార్యు డిట్టా అన్నాడు. 


ఉ.  'వేదములుం దదంగములు వింతలుగా నొక కొన్ని నేర్తు దై 
ర్యాది గుణంబు లెందు€ గల వైనను నింతటి వాని. గాగ న 
త్యాదర వృత్తి మీరు విజయాశ ననుం గొనియాటం. జేసి యౌ 
గాదన కియ్యకొంటి దగ గౌరవనాథుని కోర్కి దీర్చంగన్‌. 73 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వేదములన్‌= బుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను; తద్‌= వాటియొక్క; అంగములున్‌= శిక్ష; వ్యాకరణం, 
ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం అనే వేదాంగాలు; వింతలుగాన్‌= ఆశ్చర్యం గొల్పేటట్టు; ఒక కొంత= కొంత భాగం; నేర్తున్‌= 
నేర్చుకొన్నాను; ధైర్య+ఆదిగుణంబులు= ధైర్యం మొదలైన మంచి గుణాలు; ఎందున్‌+కలవు= ఎక్కడున్నవి; ఐనను= అయినప్పటికి; 
ఇంతటివానిన్‌+కా(గన్‌= ఇంత గొప్పవాడినిగా భావించి; అతి+ఆదరవృత్తిన్‌= మిక్కిలి గౌరవంతో; మీరు= మీరంతా; విజయ+ఆశన్‌= 
గెలుపు మీది ఆశతో; ననున్‌= నన్ను; కొనియాటన్‌+చేసి= (ప్రశంసించటం వలన; జొను+కాదు+అనక= మారుమాట్లాడక; తగన్‌= 
తగువిధంగా; కౌరవనాథుని కోర్కి= దుర్యోధనుడి కోర్కెను; తీర్చంగన్‌= తీర్చుట కొరకు; ఇయ్యకొంటిన్‌= ఒప్పుకొన్నాను. 


తాత్పర్యం: నేను నాలుగు వేదాలను, శిక్షాది షడంగాలను కొంతవరకు నేర్చుకొన్నాను. అయినా నాలో ధైర్యాది 
గుణా లెక్కడ? మీరు విజయాన్ని కోరి ఇంతగా ప్రశంసించటం వలన మారుమాట్లాడక దుర్యోధనుడి కోర్కె 
తీర్చుట కొరకు సైన్యాధిపత్యాన్ని అంగీకరించాను. 
విశేషం: అస్త శస్తాది సర్వవిద్యాపారంగతుడనైనా, “ఏదో కొద్దిగా చదువు కొన్నానే తప్ప ధైర్య శౌర్యాదులు నాలో ఎక్కడివి? 
అనటంలో ద్రోణాచార్యుడి వినయసంపద వ్యక్తమౌతున్నది. 
శా. భవ్యంబైన బలాధిపత్యమునకుం బట్టంబు గట్టుండు న; 

న్నవ్యాకీర్ణ గజాదియై మెజియు సైన్య శ్రేణి( బాలించి, కౌ 

ణ షై (వ ~~ 

రవ్యోత్సాహము. బెంచి, మార్మొనిన, వీరవ్రాతముం ద్రుంచి, నా 

దివ్యాస్త్రంబుల( బంచి పాండవుల దీప్తిన్‌ మాయంజేయించెదన్‌. 74 
ప్రతిపదార్థం: నన్నున్‌; భవ్యంబు+ఐన= మహత్తరమైన; బలాధిపత్యమునకున్‌= సైన్యాధిపత్యానికి; పట్టంబు+కట్టుండు= పట్టం 
కట్టండి; అవ్యాకీర్ల= చెదరిపోని; గజ+ఆది+ఐ= ఏనుగులు మొదలైన చతురంగ బలాలు కలదై; మెజయు= ప్రకాశించే; సైన్య శ్రేణిన్‌= 
సేనా సమూహాన్ని; పాలించి= రక్షించి; కౌరవ్య+ఉత్సాహమున్‌= దుర్యోధనాదుల ఉత్సాహాన్ని; పెంచి= పెద్దజేసి; మార్కొనిన= 
ఎదుర్కొన్న; వీర= వీరుల; వ్రాతమున్‌= సమూహాన్ని; త్రుంచి= చంపి; నా= నాయొక్క; దివ్యాస్తంబులన్‌= దేవతలచేత పొందిన 
ఆగ్నేయాద్య(స్రాలను; పంచి= (ప్రయోగించి; పాండవుల= పాండవుల యొక్క; దీప్తిన్‌= (ప్రకాశాన్ని; మాయన్‌+చేయించెదన్‌= 
మాసిపోయేటట్టు చేస్తాను. 


తాత్పర్యం: నన్ను అక్షాహిణుల కొలదిగా గల ఈ గొప్ప సైన్యానికి అధిపతినిగా చేయండి. చతురంగబల సమేతమైన 
సేనా సమూహాన్ని నడిపి కౌరవుల ఉత్సాహాన్ని పెద్దజేసి, ఎదుర్కొన్న శత్రు సమూహాన్ని హతమార్చి, నా దివ్యాస్తాలను 
ప్రయోగించి పాండవుల తేజస్సును మాసిపొయ్యేటట్టు చేస్తాను. 


విశేషం: ఇందులో ద్రోణాచార్యుడి అపారమైన ఉత్సాహం వ్యక్తమౌతున్నది. ఇందులో 'సాలించి, పెంచి, త్రుంచి, పంచి, చేయించెదన్‌ 
- అనే పూర్ణబిందు పూర్వక చకారముల పౌనరుక్ష్యం పద్యాన్ని అందగించింది. 


వ. అని పలికినం జ్రీతచేతస్కుండై నీ తనూభవుండు గనకకలశంబులం బావన జలంబులు దెప్పించి, 
మంగళోపకరణ శోభితంబు గావించి, పుణ్యాహనాదంబులుం బరమాశీర్వాదంబులున్‌ మాగధ 
గీతంబులున్‌, వందిజనస్తుతి వ్రాతంబులుం జెలంగ( బ్రభూత భూపతులుం దానును ద్రోణాచార్యునకు 
సేనాధిపత్యాభిషేక పట్టబంధం బొనర్షి పేర్షినం గని, రథికవరు లార్షి, నిజశంఖంబులు పూరించిన, 
నఖిలసైన్యంబులందును భేరీ మృదంగ పణవాది తూర్య నినాదంబులు నిగిడి నింగి ముట్టె; నిట్లు సకల 
చమూపతిత్వపదభాసితుండై భారద్వాజుండు. 75 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 25 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని (ద్రోణుడు పలుకగా; నీ తనూభవుండు= నీ యొక్క కుమారుడైన దుర్యోధనుడు; 
'ప్రీతచేతస్కుండు+ఐ= సంతోషించిన మనస్సు కలవాడై; కనక కలశంబులన్‌= బంగారు బిందెలతో; పావన జలంబులు= పవిత్రమైన 
నీరు; తెప్పించి; మంగళ= కళ్యాణ (ప్రదమైన; ఉపకరణ= సామగ్రిచేత; శోభితంబు= అలంకృతం; కావించి= చేసి; 
పుణ్యాహనాదంబులున్‌ = పుణ్యకరమైన దివసమని వేదమం(త్రపూర్వకంగా ఉచ్చరించటం; పరమ+ఆశీర్వాదంబులున్‌= గొప్ప 
దీవెనలును; మాగధ గీతంబులున్‌= ్రశంసాత్మకమైన పాటలును; వందిజన= స్తుతించేవారి యొక్క; స్తుతి= స్తోత్రాల; 
వాతంబులున్‌= సమూహమును; చెలంగన్‌= చెలరేగగా; ప్రభూత= చాలామంది; భూపతులున్‌= రాజులును; తానును= 
దుర్యోధనుడును; ద్రోణాచార్యునకున్‌= గురువైన ద్రోణుడికి; సేనాధిపత్య= సేనాపతిత్వానికి చెందిన; అభిషేక= స్నానం; 
పట్టబంధంబు= నొసటగట్టే పట్టి; ఒనర్భి= కట్టి; పేర్చినన్‌= పెంపుబేయగా; కని= చూచి; రథికవరులు= రథాన్నెక్కి యుద్దం 
చేసేవారిలో (్రేష్టులు; ఆర్భి= సింహానాదాలు చేసి; నిజ తమ యొక్క; శంఖంబులు= శంఖాలను; పూరించినన్‌= ఊదగా; అఖిల 
సైన్యంబులందును= సర్వసేనలందును; భేరీ= దుందుభులు; మృదంగ= మద్దెలలు; పణవ+ఆది= ఉడక మొదలైన; తూర్య= 
వాద్యాల; నినాదంబులు= మోతలు; నిగిడి= చెలరేగి; నింగి= ఆకాశాన్ని; ముట్టెన్‌= తాకినవి; ఇట్టు= ఈ విధంగా; సకల= 
సర్వవిధాలైన; చమూపతిత్వ= సేనల ఆధిపత్యపు; పద= పదవి చేత; భాసితుండు+ఐ= ప్రకాశించినవాడై; భారద్వాజుండు= భరద్వాజ 
మహర్షి పుత్రుడైన ద్రోణుడు. 
తాత్పర్యం: (ద్రోణుడు సేనాధిపత్యానికి అంగీకరించగా, దుర్యోధనుడు సంతసించి బంగారు కలశాలలో పుణ్య 
జలాలను తెప్పించి, మంగళ (ద్రవ్యాలతో అలంకరించి, పుణ్యాహ నాదాలు, ఆశీర్వచనాలు, వందిమాగధ స్తుతులు 
చెలగగా, సర్వనృపులు, తాను ద్రోణాచార్యుడికి సేనాధిపత్యాన్ని అభిషేకించాడు. అపుడు రథిక శ్రేష్టులు 
జయరధ్యానాలు చేసి, శంఖాలు పూరించగా సర్వసైన్యాలలో భేరీ మృదంగాది నాదాలు సర్వత్ర వ్యాపించినవి. ఇట్టా 
సర్వసేనాధిపత్యాన్ని వహించిన ద్రోణుడు. 
సీ, కౌరవసేనా ముఖంబున. దిలకమై | యొప్పిరాధేయాది యోధవరుల. 

గొని పాండురాజ నందనుల సైన్యములతో. । దొడరి ధైర్యంబు నద్దుత మహాస్త్ర 

వీర్యంబు ననివార్య శౌర్యంబు దోర్లలౌ । దార్యంబు మెజియ నీతనయు వలని 

ర ల జ 
కూరిమి వెలయ నక్షోహిణిపై( గొంత | బలమును దొర లనేకులను గూర్చి 


తే. చామర చ్లత్ర కేతు భూషణ తురంగ । దంతి రథహేతి వర్మయోధ వ్రజంబు 
తునియ లిల నించి కతిపయదినము లరులు । సురలు వినుతింప విహరించె ధరణినాథ! 76 


ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కౌరవసేనా= కౌరవుల సేన అనే; ముఖంబునన్‌= ముఖానికి; తిలకము+ఐ= 
బొట్టుగా; ఒప్పి= ప్రకాశించి; రాధేయ= కర్షుడు; ఆది= మొదలైన; యోధవరులన్‌= ్రేష్టులైన వీరులను; కొని= వెంట తీసికొని; 
పాండురాజ= పాండురాజు యొక్క; నందనుల= పుత్రులైన ధర్మజాదుల యొక్క; సైన్యములతోన్‌= సేనలతో; తొడరి= ఎదిరించి; 
ధైర్యంబున్‌= ధైర్యం; అద్భుత= ఆశ్చర్యం గొలిపే; మహా+అ(స్త= గొప్ప అస్త్రాల యొక్క; వీర్యంబున్‌= బలం; అనివార్య= 
వారించవీలుగాని; శౌర్యంబు= శూరత్వం; దోఃబల= బాహువుల బలం యొక్క; జొదార్యంబు= గొప్పతనం; మెజయన్‌=(ప్రకాశించగా; 
నీ= ధృతరా(్టుడవైన నీయొక్క; తనయు వలని= కొడుకుపైగల; కూరిమి= (ప్రేమ; వెలయన్‌= ్రకాశించగా; అక్షోహిణి పైన్‌= 
అక్షోహిణిపైగా; కొంత బలమునున్‌= కొంత సైన్యాన్ని; దొరలన్‌= రాజులను; అనేకులను= చాలా మందిని; కూల్చి= చంపి; 
చామర= చమరీ మృగపు వాలాలతో చేసిన వీవనల; ఛత్ర= గొడుగులు; కేతు= పతాకాలు; భూషణ= సొమ్ములు; తురంగ= 
గుర్రాల; దంతి= ఏనుగుల; రథ= రథాల; హేతి= ఆయుధాల; వర్మ= కవచాల; యోధ= వీరుల; వ్రజంబు= సమూహం; 
తునియలు= తునుకలు; ఇలన్‌= భూమిపై; నించి= నింపి; కతిపయ దినములు= కొన్ని దినాలు; అరులు= శత్రువులు; సురలు= 
దేవతలు; వినుతింపన్‌= (ప్రశంసించగా; విహరించెన్‌= యుద్దం చేశాడు. 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! (ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అయి, కౌరవసేనా ముఖానికి అలంకారంగా 
ప్రకాశిస్తూ, కర్ణాది వీరులు తోడై నిలువగా, పాండవ సైన్యాన్ని ఎదిరించి, ధైర్యం, అద్భుతమైన అ(స్తబలం, ఎదురులేని 
శౌర్యం, గొప్ప బాహుబలం మెరయగా, నీ కుమారుడిపై ప్రేమమీరగా, అక్షోహిణికి పైగా సైన్యాన్ని, ఎందరో రాజులను 
సంహరించాడు. వారి చామరాలను, ఛ(త్రాలను, పతాకాలను, సొమ్ములను, గు[ర్రాలను, ఏనుగులను, రథాలను, 
ఆయుధాలను, కవచాలను, వీరవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి యుద్దభూమినిండా కుప్పలు పోశాడు. 


విశేషం: యుద్దంలో విజృంభించిన ద్రోణుడి ఉత్సాహం, శౌర్య, ధైర్య, గర్వ, క్రోధాదులచే పోషించబడి, వీరసంగా వ్యక్తమౌతున్నది. 
ఆగ్నేయాది దివ్యాస్రాల ప్రయోగించి అచ్చెరువు గొలిపేటట్టు యుద్దం చేయటంలో అద్భుతరసం, రథగజాశ్వాలను, ఛత్ర, చామర, 
రథాదులను, ఆయుధాలను, అలంకారాలను తునాతునకలు చేసి కుప్పలు పోయడంలో బీభత్సరసం ధ్వనిస్తున్నది. 
క. అడవుల దవశిఖి దరికొను । వడువున ని ట్లరిబలం బవారణ'. బొడిగా 

నడరి యతండాటి ద్రుపదుని । కొడు కార్వ నుభయ జనములకున్‌ వగ మిగులన్‌. 77 


ప్రతిపదార్థం: అడవులన్‌= అడవులలో; దవశిఖ= దావాగ్ని; దరికొను= మండే; వడువునన్‌= విధంగా; ఇట్టు= ఇట్టా; అరి= శత్రువుల 
యొక్క; బలంబు= సైన్యం; అవారణన్‌= నిరాటంకంగా; పొడిగాన్‌= పొడిపొడికాగా; అడరి= విజృంభించి; ద్రుపదుని కొడుకు= 
ధృష్టద్యుమ్నుడు; ఆర్వన్‌= విజయగర్జ చేయగా; ఉభయ= కౌరవ, పాండవ పక్షాలలోని; జనములకున్‌= (ప్రజలకు; వగ= దుఃఖం; 
మిగులన్‌= అతిశయించగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఆటెన్‌= మరణించాడు. 


తాత్పర్యం: ద్రోణుడు దావాన్నివలె మండి, శత్రు సైన్యాన్ని నిరాటంకంగా తుత్తునియలు చేసి, విజృంభించి, కౌరవ 
పాండవ పక్షాలు రెండునూ దుఃఖించగా, ధృష్టద్యుమ్నుడు విజయగర్వంతో గర్జించగా అస్తమించాడు. 


క. దుష్ట మనస్కుం డగు నా । ధృష్టద్యుమ్నుండు దక్క దేవా! సుజనో 

త్కృృష్టుండగు గురుని తెగుటకు । నిష్టాపము( బొందె భూతనికరము లెల్లన్‌. 78 
ప్రతిపదార్థం: దేవా!= ధృతరాష్ట్ర మహారాజా!; దుష్ట్రమనస్కుండు+అగు= (క్రూరమైన మనస్సుగల; ఆ ధృష్టద్యుమ్నుండు= ఆ 
హంతకుడైన ధృష్టద్యుమ్నుడు; తక్క= తప్ప; సుజన+ఉత్కృష్టుండు+అగు= సజ్జనులలో శ్రేష్టుడైన; గురుని= ద్రోణాచార్యుడి 
యొక్క; తెగుటకున్‌= వినాశానికి; భూత= ప్రాణులయొక్క; నికరములు= సమూహాలు; ఎల్లన్‌= అన్నీ; నిష్టాపమున్‌= దుఃఖం; 
పొందెన్‌= పొందాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర నృపతీ! దుష్టాత్ముడైన ధృష్టద్యుమ్నుడు తప్ప సర్వ ప్రాణులు సజ్జన ్రేష్టుడైన ద్రోణాచార్యుడి 
మరణానికి మిక్కిలి దుఃఖించాయి. 


వ. అనిన విని యాంబికేయుండు హృదయంబు జల్లన6 జెదర, వదనంబు వెల్లనై మొగుడ నివ్వెటి(గంది, కొండొక 
ప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి, గద్గద వికల కంఠుం డగుచు సంజయునితో నిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అనినన్‌= (ద్రోణుడు మరణించినాడని చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబికా పుత్రుడైన ధృతరాష్ట్రుడు; 
హృదయంబు= మనస్సు; జల్లనన్‌= అదరగా; చెదరన్‌= చెదరిపోగా; వదనంబు= ముఖము; వెల్లనై= తెల్లబడి; మొగుడన్‌= 
ముడుచుకొనిపోగా; నివ్వెజంగు+అంది= ఆశ్చర్యపడి; కొండొక ప్రొద్దు= కొంతసేపు; నిశ్ళేష్టితుండు+ఐ= చేష్టలు దక్కినవాడై; ఉండి; 
గద్గద= వణుకుతున్న; వికల= విచ్చేదము పొందిన; కంఠరుండు+అగుచున్‌= కంఠం గలవాడు అవుతూ; సంజయునితోన్‌; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 27 
తాత్సర్యం: ద్రోణుని మరణవార్త విని ధృతరాష్ట్రుడు మనస్సు చెదరిపోగా నిశ్చేష్టుడై, గద్గద కంఠంతో సంజయుడితో 
ఇట్టా అన్నాడు. 


విశేషం: హృదయం చెదరడం, ముఖం తెల్లబడడం, నిశ్ళేష్టత, కంఠం వణకడం వంటి సాత్తికభావాలు భయం, విషాదం, జడత్వం 
మొదలైన భావాలను వ్యక్తపరుస్తూ కరుణ రసాన్ని జాలువారిస్తున్నవి. 


ద్రోణాచార్యుని నురణంబు నిని ధృతరాష్టుండు పరితపించుట (సం.7-8-1) 


ఫ్రా 


“అస్త్రశస్తంబుల నధికుండు, వెరవరి, । భుజబలవిక్రమంబుల ఘనుండు 

గురు; డట్టివాని. దేంువలేక కదిసిరే । పాంచాలు? రతని చాపంబు దునిసె 
నో! తేరు విణిగెనో! సూతుండు వడియెనో! ।; యేమతి యలసత నెదిరి సరకు 
సేయమి మట పాత్మం జెందెనో! హీనాతు( । డైన ధృష్టద్యుమ్ము( డతని జంపె 


తే. నట్ట]! యచ్చెరు విది; దైవ మగ్గలంబు; | పౌరుషము కంటె ద్రోణుని పాటు వినియు 
వేయిపథియ లై పోవదు టాయి గాంగ । నోపు నా గుండె; యే మని యుమ్మలింతు? 80 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అస్త= ఆగ్నేయాస్రాదులు; శస్తంబులన్‌= ఖడ్గం మొదలైన ఆయుధాలలో; 
అధికుండు= గొప్పవాడు; వెరవరి= ఉపాయశీలి; భుజ= బాహువుల; బల= బలంతో; విక్రమంబులన్‌= పరా(క్రమములందు; 
ఘనుండు= గొప్పవాడు; అట్టివానిన్‌= అంతటివాడిని; తేకువలేక= భయంలేక; పాంచాలురు= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాల 
దేశీయులు; కదిసిరే?= ఎదురించారో?; అతని= ఆ (ద్రోణుడి యొక్క; చాపంబు= విల్లు; తునిసెనో= తెగిందో; తేరు= రథం; 
విరిగెనో= విరిగిపోయిందో; సూతుండు= రథసారథి; పడియెనో= పడిపోయినాడో; ఏమటీ= అకస్మాత్తుగా; అలసతన్‌= ఆలస్యం 
వలన; ఎదిరి= విరోధిని; సరకు+చేయమి= లక్ష్యపెట్టకపోవటం; మజపు= మరచిపోవటం; ఆత శన్‌= తనను; చెందెనో?= పొందెనో?; 
హీనాత్ము(డు+ఐన= నీచుడైన; ధృష్టద్యుమ్నుండు= (ద్రుపద మహారాజు కొడుకు; అతనిన్‌= ఆ ద్రోణుడిని; చంపెను+అట్టై!= 
చంపినాడా!; అచ్చెరువు+ఇది= ఇది ఆశ్చర్యము; పౌరుషము కంటెన్‌= పురుష ప్రయత్నానికంటె; దైవము= విధి; అగ్గలంబు= 
గొప్పది; ద్రోణుని పాటు= [ద్రోణుడు పడిపోవటం; వినియున్‌= విని కూడ; వేయి పజియలు= వేయి తునకలు; ఐపోవదు= 
ఐపోదు; నా గుండె= నా యొక్క హృదయం; జాయి= బండ; కాంగన్‌+ఓపు= అయి ఉండవచ్చు; ఏమి+అని= ఏమని; 
ఉమ్మలింతున్‌?= దుఃఖిస్తాను? 


తాత్పర్యం: (ద్రోణుడు అ(స్తశస్తాల ప్రయోగంలో సాటిలేని మేటి; ఉపాయశాలి, పరాక్రమంలో ఘనుడు. అట్టివాడిని 
పాంచాలవీరులు భయంలేక ఎదిరించారో? ధనుస్సు విరిగిందో? రథం విచ్చిన్నమైందో? సారథి పడిపోయాడో? 
ఏమరిపాటు వలననో? అలసత వలననో? ఎదుటివాడిని లక్ష్యపెట్టకపోవటం వలననో! మరపు ఆవేశించిందో! 
దుష్టాత్ముడైన ధృష్టద్యుమ్నుడు అతడిని చంపగలిగాడా! ఇది ఆశ్చర్యం! పురుషకారం కంటె విధి బలీయమైంది 
గదా! ద్రోణుడి మరణవార్త విని కూడా నాగుండె వేయి ముక్కలు కాకుండా ఉన్నది. ఇది రాయి కావచ్చును. 
ఏమని దుఃఖింతును?” 

వ. అని యడ లూని పాగిలి వెండియు. 81 

ప్రతిపదార్థం: అని= ధృతరాష్ట్రుడు ఈ విధంగా అని; అడలు+ఊని= ఏడ్చి; పొగిలి= పరితపించి; వెండియున్‌= మరల. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికి, దుఃఖించి, పరితాపం పొంది, మరల. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “మేరు వొటిగుట యిను(డిలమీ(ద( బడుట । యబ్ది యింకుట గాదె ధైర్యమున. బేర్చి 
ప్రభ వెలింగి గభీరత రాశి కక్కి; యెందు. బొగడొందునాచార్యు( డిట్టు లగుట. 82 


ప్రతిపదార్హం: ధైర్యమునన్‌= ధైర్యంతో; పేర్చి= విజృంభించి; ప్రభన్‌= తేజస్సుతో; వెలింగి= ప్రకాశించి; గభీరత= గాంభీర్యానికి; 
రాశికిన్‌+ఎక్కి= అధికమై; ఎందున్‌= ఎచ్చటైన; పొగడొందు= కీర్తించబడే; ఆచార్యుండు= గురువైన ద్రోణుడు; ఇట్టులు+అగుట= 
ఇట్లా దీనంగా హతుడు కావటం; మేరువు= మేరుపర్వతం; ఒజగుట= వంగటం; ఇనుండు= సూర్యుడు; ఇలమీ(దన్‌= భూమిపై; 
పడుట= పడిపోవటం; అబ్దీ= సముద్రం; ఇంకుట= ఇగిరిపోవటం; కాదె!= కాదా! 


తాత్సర్యం: 'ధైర్యంతో విజృంభించి, తేజస్సుతో వెలిగి; గాంభీర్యానికి పేరుగాంచి సర్వత్ర కీర్తించబడే ఆచార్యుడు 
ఇట్లా కావటం, ధైర్యానికి ప్రసిద్ధి కెక్కిన మేరు పర్వతం ఒరగడం, ప్రభలచేత వెలుగొందే సూర్యుడు భూమిపై 
పడిపోవటం, గాంభీర్యానికి పేరుగాంచిన సముద్రం ఇంకిపోవటంవలె ఉన్నది! 

విశేషం: అలం: ఉపమ. మేరువు ఒరగటం, సముద్రం ఇంకటం వంటి అఘటనలు ఘటించటం ఎట్లో ద్రోణుడు ఒరగడం 
కూడా అట్లే అని ధృతరాష్ట్రుడు వాపోతున్నాడు. 


క అతిలోక పరాక్రమనిధి । మతి సురగురు మిగులు గురుకుమార గురు(డు దు 
రృతులగు మత్సుతులకు.గా । మృతు6 డయ్యెం బరోపకారమృతి యొప్పు( గదా! 83 


ప్రతిపదార్హం: అతిలోక= లోకాతీతమైన; పరాక్రమ= శౌర్యానికి; నిధి= నిలయం; మతి= జ్ఞానంలో; సురగురున్‌= దేవగురుడైన 
బృహస్పతిని; మిగులున్‌= మించినవాడు; కురు= కౌరవ వంశీయులైన; కుమార= పుత్రులకు; గురుండు= ఆచార్యుడు; 
దుర్మతులు+అగు= దుష్టబుద్దులైన; మత్‌= నా యొక్క; సుతులకున్‌+కాన్‌= కొడుకులకై; మృతుండు+అయ్యెన్‌= మరణించాడు; 
పర= ఇతరులకు; ఉపకార= మేలుగూర్చే; మృతి= మరణం; ఒప్పున్‌+కదా!= (ప్రశంసనీయం కదా! 
తాత్పర్యం: లోకాతీతమైన పరా(క్రమానికి నిధి, బుద్దిలో బృహస్పతిని మించినవాడు, కురువంశ బాలకులకు 
ఆచార్యుడు అయిన (ద్రోణుడు దుష్టబుద్దులైన నా పుత్రులకై మరణించాడు. పరోపకారార్థం ప్రాణాలు అర్పించటం 
అన్నింటికంటె ప్రశంసార్హం కదా! 
యౌ 

విశేషం: అలం: అప్రస్తుత ప్రశంస. ద్రోణుడి అతిలోక పరాక్రమాదులు స్మృతికి రావటం ధృతరాష్ట్రుడి శోకానికి హేతువులైనవి. 
'దుర్మతులగు సుతులు" అనటంలో ఆత్మనింద గోచరిస్తున్నది. 
తే. _ విల్లు పట్టెడు వారెల్ల వెరవు గఅచి । పోవ నెలవైన ద్రోణుని భుజము నిలువ 

రించి పాంచాలనందను. బంచి పార్టు. | డిట్లు సేయించెంగా; కొరు€ డేల చాలు? 84 
ప్రతిపదార్థం: విల్లు= ధనుస్సు; పట్టెడువారు= ధరించేవారు; ఎల్లన్‌= అందరు; వెరవు= ప్రాణరక్షణోపాయాన్ని; కటచి= నేర్చుకొని; 
పోవన్‌= పారిపోగా; నెలవు+ఐన= ఆధారభూతుడైన; [ద్రోణుని= (ద్రోణుడి యొక్క; భుజము= చేతిని; నిలువరించి= ఆడకుండ 
జేసి; పాంచాల నందనున్‌= పాంచాల దేశ రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడిని; పంచి= ఆజ్ఞాపించి; పార్టుడు= అర్జునుడు; ఇట్టు= 
ఈ విధంగా; చేయించెన్‌+కాక= చేయించి ఉంటాడు; ఒరుండు= ఇతరుడు; ఏల చాలున్‌?= ఏ విధంగా సమర్ధుడు? 
తాత్సర్యం: ధనుర్దరులంతా ప్రాణాలపై తీపితో పారిపోగా; సుపరిచితుడైన (ద్రోణుడి చేతులు ఆడకుండా జేసి; 
ధృష్టద్యుమ్నుడిని నియమించి అర్జునుడే ఈ పన్నాగం పన్ని ఉంటాడు. ఇట్టా చేయడం మరొకరి వలన కాదు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 29 


క _ పాముం బొదివి పడ దిగిచిన | చీమలగములట్లు ద్రోణు( జిక్కు పలిచెం గా 


కేమి బహుదేశసైన్యము; । లే మన6 గల దింక సూత! యెవ్వరు మనకున్‌?” 85 
ప్రతిపదార్థం: పామున్‌= పామును; పొదివి= (క్రము కొని; పడన్‌+తిగిచిన= పడగొట్టిన; చీమలగముల= చీమల గుంపుల; అట్టు= 
ఆ విధంగా; బహుదేశ= అనేక దేశాల; సైన్యములు= సైన్యాలు; (ద్రోణున్‌= ద్రోణుడిని; చిక్కు+పటిచెన్‌+కాక+ఏమి= చిక్కుపరచి 
ఉంటాయి; ఏమనన్‌+కలదు?= అనవలసిందేముంది?; సూత!= సంజయా!; ఇంకన్‌= ఇకముందు; మనకున్‌= మన పక్షానికి; 
ఎవ్వరు?= దిక్కెవ్వరు? 
తాత్సర్యం: పామును కమ్ముకొని పడగొట్టిన చీమల గుంపువలె అనేక దేశ సైన్యాలు ద్రోణుడిని చిక్కుపరచి 
ఉంటాయి. ఇక చెప్పవలసింది ఏముంది? సంజయా! మన పక్షానికి దిక్కెవ్వరు? 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని పలుమాట లాడి యొల్లంబోయి యాలోనన కొంత దెప్పిటి, యంగంబులు వడంకుచుండ మలియు 
నమ్మానవేశ్వరుండు సూతనందనున కిట్లనియె. 86 
ప్రతిపదార్థం: అని= పైవిధంగా పలికి; పలుమాటలు+ఆడి= అనేక విధాల మాట్లాడి; ఒల్లన్‌+పోయి= మూర్చపోయి; ఆలోనన్‌+అ= 


ఆలోపుగనే; కొంత= కొంచెం; తెప్పిరి= తెప్పరిల్లి; అంగంబులు= అవయవాలు; వడంకుచుండన్‌= వణుకుచుండగా; మజియున్‌= 
ఇంకా; ఆ+మానవేశ్వరుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; సూతనందనునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 


అన్నాడు. 
తాత్పర్యం: ఇట్టా అనేక విధాల పలికి, మూర్చిల్లి, ఇంతలోనే కొంత తేరుకొని, అవయవాలన్నీ వణుకుతుండగా 
ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 
తే. “ప్రథమ గిరిమీంద దోంతెంచు భాను. బోలి | ధర్మపుతుండు దోంచినం దమము విరియు 
నట్లు విరియక గురునకు నడ్డ్దపడ(గ । వచ్చునే? తమ్ము మెఅసి యెవ్వరికి నైన? 87 


ప్రతిపదార్థం: ప్రథమగిరిమీందన్‌= ఉదయపర్వతంపై; తోంతెంచు= ఉదయించే; భానున్‌+పోలి= సూర్యుడివలె; ధర్మపుత్రుండు= 
ధర్మరాజు; తో(చినన్‌= కనిపించగా; తమము= చీకటి; విరియునట్టు= తొలగునట్టు; విరియక= తొలగిపోక; తమ్మున్‌= తాము; 
మెటసి= తేజస్సును చూపి; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎవరికైన; గురునకున్‌= (ద్రోణుడికి; అడ్డుపడ(గన్‌= ఆదుకొనటానికి; వచ్చునే?= 
వీలౌతుందా? 

తాత్పర్యం: 'పొడుపుకొండమీద ఉదయించే సూర్యుడివలె ధర్మరాజు తేజాన్ని ప్రదర్శిస్తుంటే, చీకట్టు తొలగిపోయినట్టు 
ప్రక్కకు తొలగిపోకుండా పరాక్రమాన్ని ప్రదర్శించి ద్రోణుడిని ఆదుకోవటం మన వారిలో ఎవరివలన అవుతుంది? 


విశేషం: అలం: ఉపమ. 
క _ సింధురము మహోద్రేకమ । దాంధంబై వచ్చులీల నాచార్యునిపై 
గంధవహుసుతుండు గవియ న । మంథరగతి నెవ్వ( డాంగు మన యోధులలోన్‌? 88 


ప్రతిపదార్థం: సింధురము= ఏనుగు; మహా+ఉ(ద్రేక= మిక్కిలి విజృంభణతో; మద+అంధంబు+ఐ= మదించి కన్నులు కానరానిదై; 
వచ్చులీలన్‌= వచ్చే విధంగా; ఆచార్యునిపైన్‌= (ద్రోణాచార్యుడిమీద; అమంధరగతిన్‌= మిక్కిలి తీవ్రంగా; గంధవహసుతు(డు= 


30 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వాయుపుత్రుడైన భీముడు; కవియన్‌= మార్కొనగా; మన= మనయొక్క; యోధులలోన్‌= వీరులలో; ఎవ్వండు= ఎవడు; ఆగున్‌?= 
తట్టుకోగలడు? 

తాత్పర్యం: ఉద్రేకించిన మదపుటేనుగు కన్నుమిన్నుగానక (త్రోసుకొని వచ్చేటట్టు, అతివేగంగా భీముడు వచ్చి 
తాకితే మన యోధులలో అతడిని అడ్డుకొనే వారెవరు? 


నిశేషం: అలం: ఉపమ. 


చ. ఉటుముచు నెల్లెడం బిడుగు లుగ్రగతిం బడ ఘోరమూర్తి యై 

యలిముతి( గప్పుదెంచు విలయాభ్రము చాడ్నున మౌర్వినాద మే 

డ్రెటి( జెలంగన్‌ వడిం దొర(గు దివ్యశరంబులు ద్రోణు తేరిపై 

బటిపు కిరీటి మీ ధరణిపాలకు జోదులచేత నిల్లునే? 89 
ప్రతిపదార్థం: ఉణుముచున్‌= గర్జిస్తూ; ఎల్ల+ఎడన్‌= అంతట; పిడుగులు= పిడుగులు; ఉగ్రగతిన్‌= భయంకరంగా; పడన్‌= 
పడగా; ఘోర= భయంకరమైన; మూర్తి+ఐ= రూపం కలవాడై; అటిముణిన్‌= సం(భ్రమంతో; కప్పుదెంచు= క్రమ్ముకొనివచ్చే; 
విలయ= (ప్రళయ కాలమందలి; అభ్రము= మేఘం; చాడ్సునన్‌= వలె; మౌర్వి= అల్లెతాటి; నాదము= మోత; ఏడ్తెజన్‌= మిక్కిలి; 
చెలంగన్‌= మెరయగా; వడిన్‌= వేగంగా; తొరంగు= దూసుకొనివచ్చు; దివ్యశరంబులు= ఆగ్నేయాస్రాది దివ్యాస్తాలు; ద్రోణ= 
ద్రోణాచార్యుడియొక్క; తేరిపైన్‌= రథంమీద; పజపు= వేసే; కిరీటి= అర్జునుడు; మీ= మీ యొక్క; ధరణిపాలకు= రాజగు 
దుర్యోధనుడి యొక్క; జోదులచేతన్‌= వీరులతో; నిల్చునే?= అడ్డగించబడగలడా? 
తాత్సర్యం: గర్జిస్తూ, అంతట పిడుగులు కురుస్తూ, ఘోరమూర్తి అయి సంభ్రమంతో కమ్ముకొని వచ్చే ప్రళయకాల 
మేఘంవలె అల్లైత్రాటి మైత మోయగా, వేగంగా దూసుకొనివచ్చే ఆగ్నేయాస్రాదులు (ద్రోణుడి రథంమీద పరిచే 
అర్జునుడిని, దుర్యోధనుడి యోధులు అడ్డుకొనగలరా? 
క ఎవ్వ(డు దెరలెనొ? తిరుగక | యెవ్వండు నిల్దెనొ? కడంగి యెవ్వండు బిరు దై 

క్రొవ్వునం జచ్చెనొ? కుంభజు । నెవ్వండు గావంగలేండ? యెయ్యది దుదియో? 90 
ప్రతిపదార్థం: ఎవ్వండు= ఏ వీరుడు; తెరలెనొ?= వెనుతిరిగెనో? ఎవ్వండు= ఏ యోధుడు; తిరుగక= వెనుదిరుగక; కడంగి= 
ప్రయత్నించి; నిల్చెనా?= గట్టిగా నిలబడ్డాడో? ఎవ్వండు= ఏ వీరుడు; బిరుదు+ఐ= వీరుడై; క్రొవ్వునన్‌= మదించి; చచ్చెనా?= 
చనిపోయినాడో?; కుంభజున్‌= (ద్రోణుడిని; ఎవ్వ(డు= ఏ వీరుడు; కావంగలేండు+అ?= రక్షించలేకపోయినాడా?; ఏ+అది= ఏది; 
తుదియో?= పర్యవసానమో?. 
తాత్సర్యం: ఏ వీరుడు వెనుదిరిగాడో? ఎవ్వరు వెనుదిరుగక పోరాడాడో? ఏ యోధుడు పట్టుదల వీడక గట్టిగా 
నిలబడ్డాడో? ఎవడు (ప్రతిజ్ఞచేసి మదించి పోరి మరణించాడో? ఆ మహనీయుడిని ఎవ్వడూ రక్షించలేకపోయారా? 
చివరికి ఏం జరిగిందో? 


విశేషం: ఇట ద్రోణుడి మరణ వార్త విని శోకిస్తున్న ధృతరాష్టుడిలో శంక, వితర్కం, విషాదం అనే భావాలు వ్యక్తమౌతున్నవి. 


ఆ. గురు(డు వడిన యపుడ కురుసైన్యముల. గల । వారణాశ్వసుభట వర్గములును 
బడియెం గాక; యేల పడకుండు? నా ధర్మ । పుత్తుభాగ్య మలంతిం బోవునెట్లు? 91 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 31 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; పడినయపు(డు+అ= పడిపోయినపుడే; కురుసైన్యములన్‌+కల= కౌరవసైన్యంలోగల; 
వారణ= ఏనుగుల; అశ్వ= గుర్రాల; సుభట= ఉత్తమ సైనికుల; వర్గములును= సమూహాలు కూడా; పడియెన్‌+కాక= పడిపోయి 
ఉంటవి; ఏల= ఎట్టా; పడకుండున్‌?= పడిపోవు?; ఆ ధర్మపుత్రు భాగ్యము= ఆ ధర్మరాజు అదృష్టం; ఎట్టు= ఏ విధంగా; అలతి 
పోవున్‌?= తగ్గుతుంది?. 

తాత్సర్యం: ద్రోణాచార్యుడు పడిపోయినపుడే కౌరవుల చతురంగ బలాలన్నీ పడిపోయి ఉంటాయి. పడకుండా 
ఉండేదెట్లా? ఆ ధర్మరాజు భాగ్యం ఎట్టా తేలికగా పోతుంది? 


చ.  నడిణశెడువా(డు గాండు గురునందను(; డక్కట! తండ్రిచావు న 

ప్పుడు మొగ తప్పి యొండు(గడ( బోరుచునుండెనొ? యడ్డపాటు క 

వ్వడికతనన్‌ ఫలింపమి నవారణ నాద్రుపదాత్మజుండు బె 

ట్టడరి వధింపంగా వికలు. డై దురపిల్లుచు. జూచుచుండెనో?' 92 
ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; గురునందను(డు= గురువైన ద్రోణుడి పుత్రుడైన అశృత్థామ; నడిఆడువాండు కాండు= 
ఊరుకొనేవాడు కాడు; తం(డ్రి= ద్రోణుడు; చావున్‌+అప్పుడు= మరణ సమయంలో; మొగతప్పి= ఎదురుగా లేక; ఒండున్‌+కడన్‌= 
వేరొకచోట; పోరుచున్‌+ఉండెనొ?= యుద్దం చేస్తున్నాడో?; అడ్డపాటు= అడ్డుపడటం; కవ్వడి= అర్జునుడి; కతనన్‌= కారణంగా; 
ఫలింపమిన్‌= ఫలించకపోవటం వలన; అవారణన్‌= ఎదురులేక; ఆ ద్రుపదాత్మజుండు= ఆ (ద్రుపదుడి పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు; 
బెట్టు+అడరి= మిక్కిలి విజృంభించి; వధింపంగాన్‌= చంపగా; వికలుండు+ఐ= చెదరిన మనస్సు కలవాడై; దురపిల్లుచున్‌= దుఃఖిస్తూ; 
చూచుచుండెనో?= చూస్తూ ఉండిపోయాడో? 
తాత్సర్యం: (ద్రోణుడి పుత్రుడైన అశ్వత్చామ ఊరుకొనేవాడు కాడు, తండ్రి మరణించే వేళకు ఎక్కడో యుద్దం 
చేస్తూ ఉండి ఉంటాడు. లేదా, అడ్డం వెళ్ళినపుడు అర్జునుడు నిరోధించి ఉంటాడు. అందుకే ఎదురు లేకపోవటం 
వలన ధృష్టద్యుమ్నుడు మిక్కిలి విజృంభించి (ద్రోణుడిని చంపగా దుఃఖిస్తూ, చూస్తూ ఉండిపోయాడేమో? 
క, అని పనవి వనట నలందురి । 'నిను నెద్దియు నడుగ నాకు నీవేమియు. జె 

ప్పను వలవదు సంజయ! మణి । వినియెద మది గల(గెే' ననుచు వివశాత్మకు. డై. 93 
ప్రతిపదార్దం: అని= ఇట్టా పలికి; పనవి= |ప్రలాపించి; వనటన్‌= శోకంతో; అలందురి= పరితపించి; సంజయ!= ఓ సంజయా!; 
నినున్‌= నిన్ను; ఎద్దియున్‌= ఏది కూడా; అడుగన్‌= అడుగను; నాకున్‌; నీవు; ఏమియున్‌= ఏదికూడ; చెప్పవలవదు= చెప్పవద్దు; 
మది= మనస్సు; కలలౌన్‌= చెదిరి పోయింది; మజి వినియెదన్‌= తర్వాత వింటాను; అనుచున్‌= అంటూ; వివశాత్మకుండు+ఐ= 
వశం తప్పినవాడై. 
తాత్పర్యం: ధృతరాష్ట్రుడు ఈ విధంగా పరితపించి, 'ఓ సంజయా! నేను నిన్నేదీ అడుగను, నీవు నాకేమీ చెప్పకుము, 
ఇపుడు నా మనస్సు చెదరిపోయింది. తర్వాత వింటాను" అంటూ వశం తప్పినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇందులో ధృతరాష్ట్రుడిలోని చింతా, విషాద, దైన్య, జడతాదులు వ్యక్తమవుతున్నవి. 
వ. తన కొడుకుల గెలుపు నెడ నాసమాలుటం జేసి. 94 


ప్రతిపదార్థం: తన= తనయొక్క; కొడుకుల= దుర్యోధనాదుల యొక్క; గెలుపు ఎడన్‌= గెలుపు విషయమై; ఆస= ఆశ; 
మాలుటన్‌+చేసి= నశించటంచేత. 


32 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తన కొడుకులు గెలుస్తారన్న ఆశ వదలుకొనటం వలన. 


ఆ సొమ్మవోయి పడిన సుదతు లాక్రందన । రవముతోడ సత్వరముగ నెత్తి 
యా నృపాలు సెజ్జయం దిడి మెలపున । శిశిర విధులు సేయ సేద తేటి. 95 


ప్రతిపదార్థం: సొమ్మ+పోయి= సొమ్మసిల్లి; పడినన్‌= పడగా; సుదతులు= (స్రీలు; ఆక్రందన= ఏడ్పుయొక్క; రవముతోడన్‌= 
అరుపులతో; సత్వరముగన్‌= వేగంగా; ఆ నృపాలున్‌= ఆ ధృతరాష్ట్రుడిని; ఎత్తి= పైకెత్తి; సెజ్జ అందున్‌= పరుపుపై; ఇడి= 
పడుకొనేటట్టుంచి; మెలపునన్‌= జాగరూకతతో; శిశిర విధులు= శైత్యోపచారాలు; చేయన్‌= చేయగా; సేద తేరి= అలసట తీరి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సొమ్మసిల్లి పడిపోగా, స్రీలు ఆక్రందిస్తూ వెంటనే అతడిని పైకెత్తి, పరుపుపై పరుండపెట్టి, 
జాగ్రత్తగా శైత్యోపచారాలు చేయగా, అలసట తీరి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ ఆసీనుందై యాతండు సూతసుతున కిట్లనియె: “నరనారాయణులు రథిసారథులైన యా రథం బెందు 
సిద్ధమనోరథం బగు6 గవలుగడింది మగలు; సాత్యకి సత్యపరాక్రముండు; పాంచాలోత్తముండగు నుత్తమౌజుం 
డుదాత్తబలుండు; శిశుపాలతనయుం డగు ధృష్టకేతుండు ధీరుండు; భీప్మపాతన హేతువైన శిఖండి యఖండ 
పరాక్రముండు; సౌభద్రుండు రెండవరుద్రుండు, యాదవశ్రేష్ణుండగు చేకితానుండు మానధనుండు; ద్రౌపదేయు 
లజేయులు; గేకయు లేవురు వేవురపెట్టు; యుయుత్సుండు బహుళ మత్సరుండు; ద్రోణవధంబ పనిగా 
బుట్టిన ధృష్టద్యుమ్నుండు భుజసారద్యుమ్నుండు; ఘటోత్కచుండు ఘనఘోరమూర్తి; కృష్ణాశ్రితంబైన 
వృష్టికుమార లోకం బలోకమాన్యంబన మిగిలిన బిరుదుతనంబునం బేర్షినయది; భీమగదాభీషణుండైన 
భీమసేనుండు నెవ్వరికి నలవిగాక యుండు బాండవ సేన గావను గౌరవ సైన్యంబు సమయింపను దాన 
చాలునట్టి పరికరంబును గలదను కొలంది గాదు; కార్యవివేక శౌర్యోద్రేకధుర్యుండు ధర్మదేవత కొడుకు 
ధార్మికత్వసత్యాది మహాగుణ గరిష్టుండు యుధిష్టిరుం; డతని గెలువ దేవతలకు నశక్యంబు; మటియు నొక్క 
విశేషంబు సెప్పెద నాకర్ణింపుము. 96 


ప్రతిపదార్థం: ఆసీనుండు+ఐ= కూర్చొని; ఆతండు= ఆ ధృతరాష్టుడు; సూతసుతునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లన్నాడు; నరనారాయణులు= కృష్ణార్ణునులు; రథి= రథంపైనుండి యుద్దం చేసేవాడు; సారథి= రథం నడుపువాడు; ఐన; ఆ 
రథంబు= అట్టి రథం; ఎందును= ఎచ్చటనైన; సిద్దమనోరథంబు+అగున్‌= సిద్ధించిన కోర్కెలు గలది అవుతుంది; కవలు= నకుల 
సహదేవులు; కడింది= గొప్ప) మగలు= వీరులు; సాత్యకి= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి; సత్యపరాక్రముండు= నిజమైన పరా[క్రమం 
కలవాడు; పాంచాల+ఉత్తముండు+అగు= పాంచాలదేశ వీరులలో ్రేష్టుడగు; ఉత్తమౌజుండు= ఉత్తమౌజుడు; ఉదాత్త బలుండు= 
గొప్పబలశాలి; శిశుపాల తనయుండు+అగు= శిశుపాలుని కుమారుడైన; ధృష్టకేతుండు= ధృష్టకేతువు; ధీరుండు= ధైర్యవంతుడు; 
భీష్మ భీష్ముడియొక్క; పాతన= పడగొట్టటానికి; హేతువు+ఐన= కారణమైన; శిఖండి= శిఖండి; అఖండ పరాక్రముండు= 
మొక్కవోని పరాక్రమం కలవాడు; సౌభద్రుండు= సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు; రెండవ రుద్రుండు= ఈశ్వరునంతటివాడు; 
యాదవ(్రేష్టుండు+అగు= యాదవులలో ఉత్తముడైన; చేకితానుండు= చేకితానుడు; మానధనుండు= అభిమానమే ధనంగా 
గలవాడు; (ద్రౌపదేయులు= ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యాదులు; అజయ్యులు= జయించవీలుగానివారు; కేకయులు= కేకయ 
దేశవీరులు; ఏవురు= ఐదుగురు; వేవురపెట్టు= వేయిమందితో సమానం; యుయుత్సుండు= ధృతరాష్ట్రుడి కొడుకైన యుయుత్సుడు; 
బహుళ మత్సరుండు= మిక్కిలి (క్రోధం కలవాడు; ద్రోణవధంబు+అ= (ద్రోణుడిని చంపటమే; పనిగాన్‌= కర్తవ్యంగా; పుట్టిన= 
జన్మించిన; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; భుజ= బాహువుల; సార= శక్తియే; ద్యుమ్నుండు= ధనంగా కలవాడు; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 33 


ఘటోత్కచుడు; ఘన= గొప్పనైన; ఘోర= భయంకరమైన; మూర్తి= రూపంకలవాడు; కృష్ణా+ఆ(శ్రితంబు+ఐన= శ్రీకృష్ణుడి 
ఆధీనంలో ఉన్న; వృష్ణికుమార లోకంబు= వృష్టివంశ వీరుల సమూహం; అలోక= లోకాతీతమైన; మాన్యంబు= గౌరవం కలది; 
అనమిగిలిన= అనజాలిన; బిరుదుతనంబునన్‌= ప్రసిద్దితో; పేర్చిన+అది= పెంపు కలది; భీమ= భయంకరమైన; గదా= గదచేత; 
భీషణుండైన= భయంకరుడైన; భీమసేనుండు= భీముడు; ఎవ్వరికిన్‌= ఎవ్వరికికూడా; అలవికాక+ఉండున్‌= సాధ్యంకాక ఉంటాడు; 
పాండవసేనన్‌= పాండవ సైన్యాన్ని; కావను= రక్షించటానికి; కౌరవసైన్యంబు= కౌరవుల సేనను; సమయింపను= చంపటానికి; 
తాను+అ= తానె; చాలునట్టి= తగిన; పరికరంబును= సాధనం; కలదు+అను= ఉన్నదన్న; కొలంది+కాదు= పరిమితియేకాదు; 
కార్య= పని నడపు; వివేక= జ్ఞానం; శౌర్య= శూరత్వం; ఉద్రేక= విజృంభణ; ధుర్యుండు= ధరించినవాడు; ధర్మదేవత కొడుకు= 
యమధర్మరాజు అంశలో పుట్టినవాడు; ధార్మికత్వ= ధర్మాన్ని అనుసరించే గుణంలో; సత్య+ఆది= సత్యం మొదలైన; మహాగుణ= 
గొప్ప గుణాలచేత; గరిష్టుండు= మిక్కిలి గొప్పవాడు; యుధిస్టిరుండు= యుద్దంలో స్థిరుడైన ధర్మరాజు; అతనిన్‌+గెలువన్‌= 
ఆ ధర్మజుడిని జయించటానికి; దేవతలకున్‌= అమరులకు కూడ; అశక్యంబు= వీలుకాదు; మజియున్‌= ఇంకా; ఒక్క విశేషంబు= 
ఒక అతిశయం; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు కూర్చొని సంజయునితో ఇట్లా అన్నాడు. 'నారాయణుడైన కృష్ణుడు సారథి, నరుడైన 
అర్జునుడు రథాధిష్టితుడై యుద్దం చేసేవాడు. ఇట్టి రథం ఎచటనైనా కోర్కెలను తీర్చగలదు. నకుల సహదేవులు 
మహావీరులు. సాత్యకి నిజమైన పరాక్రమం కలవాడు. పాంచాలురలో ఉత్తముడైన ఉత్తమౌజుడు ఉదాత్తబలుడు. 
శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ధీరుడు. భీష్ముడు పడిపోవటానికి కారణమైన శిఖండి మొక్కవోని పరాక్రమవంతుడు. 
అభిమన్యుడు రెండవ రుద్రుడు. యాదవ శ్రేష్టుడైన చేకితానుడు మానధనుడు. ప్రతివింధ్యాదులైన (ద్రౌపది పుత్రులు 
అజేయులు. కేకయ నృపులు ఐదుగురు వెయ్యిమంది పెట్టు. యుయుత్సుడు మిక్కిలి (క్రోధం కలవాడు. ద్రోణుడిని 
వధించటానికి పుట్టిన ధృష్టద్యుమ్నుడు భుజబలమే ధనంగా కలవాడు. ఘటోత్కచుడు భయంకర రూపుడు. 
కృష్ణుడిని ఆశ్రయించి ఉన్న వృష్ణిసంఘం లోకాతీత గౌరవంగల బిరుదు కలది. భయంకరమైన గదచేత భీకరుడైన 
భీముడు ఎవరికీ అలవికానివాడు. పాండవసేనను కాపాడటంలో కౌరవసేనను నశింపజేయటంలో ఇత డొక్కడే 
సరిపోతాడు. ఇతర పరికరాలెన్ని ఉన్నా ఇతడి ముందు సరితూగవు. ధర్మజుడు, కార్యం సాధించే వివేకం, శౌర్యో(ద్రేకం 
పుష్కలంగా కలవాడు. ధార్మికత్వం, సత్యం మొదలైన మహాగుణాలలో సాటిలేనివాడు. యుద్దంలో స్థిరుడైన అతడిని 
గెలవటం దేవతలకు కూడా అశక్యం. మరొక విశేషం చెప్పుతాను వినుము. 


మ. యదు వంశంబున లోకరక్షణ పరుండై పుట్టి వ్రేపల్లె ను 
న్మద బాల్యంబు నటించి, కంసముఖ నానాదైత్యులం ద్రుంచి బ 
ల్లిదు. డా యింద్రుని పారిజాత మిలకున్‌ లీలాగతిం దెచ్చి శి 
ష్టదయాకుత్వము వూనియున్న హరి నిష్టం జెంది రప్పాండవుల్‌. 97 


ప్రతిపదార్థం: ఆ+పాండవులు= ఆ పాండురాజు పుత్రులు; యదువంశంబునన్‌= యాదవకులంలో; లోకరక్షణ పరుండు+ఐ= 
లోకాన్ని కాపాడేవాడై; పుట్టి= జన్మించి; (వ్రేపల్లెన్‌= గొల్లపల్లెలో; ఉన్మద బాల్యంబు= చపల బాల్యం; నటించి= కపటంగా వర్తించి; 

Pam లు జ) C9 0 ట్‌ 
కంస= కంసుడు; ముఖ= మొదలైన; నానా= అనేకులైన; దైత్యులన్‌= రాక్షసులను; (త్రుంచి= చంపి; బల్లిదుండు= బలవంతుడైన; 
ఆ+ఇంద్రుని= ఆ ఇంద్రుడియొక్క; పారిజాతము= పారిజాతవృక్షం; ఇలకున్‌= భూమిపైకి; లీలాగతిన్‌= అవలీలగా; తెచ్చి= తీసికొని 
వచ్చి; శిష్టదయాళుత్వము= మంచివారిపై కారుణ్యం; పూని ఉన్న= కలిగి ఉన్న; హరి= శ్రీకృష్ణుడియొక్క; నిష్టన్‌= ఆశ్రయాన్ని; 
చెందిరి= పొందారు. 


34 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: లోకరక్షణపరుడై, యదువంశంలో జన్మించి, (బ్రేపల్లైలో బాల్యావస్థను నటించి, కంసాది రాక్షసులను 
చంపి, బలశాలియెన ఇంద్రుడి పారిజాతవృక్షాన్ని అవలీలగా దెచ్చి, సాధువులపై కారుణ్యం కలవాడైయున్న 
శ్రీకృష్ణుడిని ఆ పాండవులు ఆశ్రయించారు. 


వ. కావున వారల గెలుచు టరిది; యట్లుంగాక. 98 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; వారలన్‌= ఆ పాండవులను; గెలుచుట= జయించటం; అరిది= అశక్యం; అట్టున్‌+కాక= అదీకాక. 
తాత్పర్యం: కనుక ఆ పాండవులను జయించటం అశక్యం. అదేకాక. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. హరి యాత్మ యర్దునున; కా । హరి కర్దును. డాత్మ; హరియు నర్జును(డును నా 

నిరువు రగుట క్రీడార్థం; । బరయంగ నది యొక్క వెలుగ యతులం బెందున్‌. 99 
ప్రతిపదార్థం: అర్జునునకున్‌= అర్జునుడికి; హరి= కృష్ణుడు; ఆత్మ= జీవం; హరికిన్‌= శ్రీకృష్ణునికి; అర్జ్హునుండు= అర్జునుడు; 
ఆత్మ= జీవం; హరియున్‌= కృష్ణుడును; అర్జ్హునుడును నాన్‌= అర్జునుడు అనగా; ఇరువురు= ఇద్దరు; అగుట= కావడం; 
క్రీడా+అర్థంబు= ఆట కొరకే; అరయంగన్‌= విచారించగా; అది= వారి ఆత్మ; ఒక్క= ఒక; వెలుంగు+అ= (ప్రకాశమే; ఎందున్‌= 
ఎచటనైనా; అతులంబు= సాటిలేనిది. 


తాత్సర్యం: అర్జునుడికి కృష్ణుడు ఆత్మ, శ్రీకృష్ణుడికి అర్జునుడు ఆత్మ. హరి అని, అర్జును డని వేరుగా కనిపించటం 
ఒక (క్రీడ. అదంతా సాటిలేని ఒకే (ప్రకాశం. 


క ఆ వెలుంగు గనువెలుంగుగ€ | దా వెలసిన పుణ్యమూర్తి ధర్మసుతుం డే 

లా వెజిచు? రణమునకు; నా । చే వచ్చెం గౌరవులకు. జే టే మందున్‌?” 100 
ప్రతిపదార్థం: ఆ వెలుంగు= ఆ కృష్ణార్ణునులనే తేజస్సు; కనువెలుంగుగన్‌= కంటి వెలుగుగా; తాను+ఐ= తానే అయి; వెలసిన= 
ప్రసిద్ధికెక్కిన; పుణ్యమూర్తి= పుణ్యమే రూపంగా కలవాడు; ధర్మసుతుండు= ధర్మరాజు; రణమునకున్‌= యుద్దానికి; ఏలా= 
ఎట్టు; వెజచున్‌?= భయపడతాడు?; నాచేన్‌= నా వలన; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; చేటు= కీడు; వచ్చెన్‌= కలిగింది; 
ఏమి+అందున్‌?= అనవలసింది ఏమున్నది? 
తాత్సర్యం: ఆ కృష్ణార్జునుల తేజస్సు కనువెలుగుగా తానై (ప్రసిద్ధికెక్కిన పుణ్యరూపుడు ధర్మరాజు. అతడు 
యుద్దానికి భయపడతాడా? నా వలన కౌరవులకంతా కీడు మూడింది. ఇక నేను చెప్పేదేమున్నది?” 
వ. అని వెచ్చనూర్జి యూరకుండి వెండియు. 101 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా అని; వెచ్చన్‌+ఊర్చి= వేడి నిట్టూర్పు వదలి; ఊరకుండి= మౌనంగా ఉండి; వెండియున్‌= 
మరియు. 


తాత్సర్యం: ఇట్టని, వేడి నిట్టూర్పు వదలి, మౌనంగా ఉండి, మరల. 


చ. _ 'గురు(డును భీష్ముడుం గలనం గూలుదు రట్టె, కిరీటి కింక నె 
వ్వ రెదురు? కౌరవక్షయ మవశ్యము నయ్యెడు; వార్త లేమిగా 
బురబుర( బొక్కుచున్‌ విన(గ బుద్ది. దలంచెద; నైన ద్రోణు సం 
గర పరిపాటి యెల్ల వినగా వలతున్‌ వివరించి చెప్పుమా! 102 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 35 


ప్రతిపదార్థం: గురు(డును= ద్రోణుడును; భీష్ముండున్‌= భీష్ముడును; కలనన్‌= యుద్దంలో; కూలుదురు+అట్టె= కూలిపోతారా; 
కిరీటికిన్‌= అర్జునుడికి; ఇంకన్‌= ఇకముందు; ఎవ్వరు= ఏ వీరులు; ఎదురు= పోటీ; కౌరవక్షయము= కౌరవులయొక్క నాశనం; 
అవశ్యమున్‌= తప్పక; అయ్యెడున్‌= అవుతుంది; వార్తలు= సమాచారాలు; ఏమిగాన్‌= ఏవైనా; (లేదా) వార్తలు= వార్తలు; ఏమిగాన్‌= 
ఏమని; పురపురన్‌= మిక్కిలి; పొక్కుచున్‌= ఏడుస్తూ; వినంగన్‌= వినాలని; బుద్దిన్‌= మనస్సులో; తలంచెదన్‌= అనుకొంటాను; 
ఐనన్‌= ఐనా; ద్రోణు= ద్రోణాచార్యునియొక్క; సంగర= యుద్దపు; పరిపాటి= (క్రమం; వినగాన్‌= వినాలని; వలతున్‌= ఇష్టపడతాను; 
వివరించి= వివరంగా; చెప్పుమా!= చెప్పవలసింది! 


తాత్పర్యం: 'అజేయులైన భీష్మద్రోణులు యుద్దంలో పడిపోయారా! ఇక అర్జునుడిని ఎదుర్కొనే వారెవ్వరు? 


కౌరవులు తప్పక నశిస్తారు. దుఃఖపడుతూ ఎటువంటి వార్తలైనాసరే అన్నీ వినదలచుకొన్నాను. ద్రోణుడి 
యుద్దక్రమమంతా వివరించుము*. 


తే. అనిన సంజయు. డిట్లను నాంబికేయు । తోడ 'నేను దెల్లంబుగ ద్రోణుసమర 
మెలిగి వచ్చితి; జెప్పెద నెల్ల దెలియ । వినుము దిరమయి; మాటలు వేయు నేల? 103 


ప్రతిపదార్థం: అనినన్‌= ధృతరాష్ట్రుడు ఇట్లనగా; సంజయు(డు= సంజయుడు; ఆంబికేయుతోడన్‌= ధృతరాష్టుడితో; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటాడు; నేను; తెల్లంబుగాన్‌= విశదంగా; ద్రోణుసమరము= [ద్రోణుడియొక్క యుద్దాన్ని గూర్చి; 
ఎటీ(గి వచ్చితిన్‌= తెలిసికొని వచ్చాను; ఎల్లన్‌= అంతా; చెప్పెదన్‌= తెలియజేస్తాను; తిరమయి= స్థిరచిత్తంతో; తెలియ వినుము= 
బాగా వినుము; మాటలు= పలుకులు; వేయున్‌+ఏల?= ఎక్కువ ఎందుకు? 


తాత్సర్యం: ఎక్కువ మాట లెందుకు? ద్రోణాచార్యుడి యుద్దాన్ని గూర్చి చక్కగా తెలిసికొని వచ్చాను. స్థిరచిత్తు 
విశదంగా వినుము”. అని ధృతరాష్ట్రడితో సంజయు డన్నాడు. 


a 


ద్రోణుడు దుర్యోధనునకు ధర్మరాజుం బట్టి యిచ్చునట్టు నరం బిచ్చుట (సం. 7-11-1) 


వ. _ అట్లుసేనాధిపత్యంబు పూని కుంభసంభవుండు ముదితమనస్కుండై గారవంబునం గౌరవేంద్రునకు నరేంద్రులు 
విన నిట్లనియె. 104 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సేనాధిపత్యంబు= సైన్యాధిపత్యం; పూని= వహించి; కుంభసంభవుండు= ద్రోణుడు; 
ముదితమనస్కుండు+ఐ= సంతోషించిన మనస్సుగలవాడై; గౌరవంబునన్‌= (ప్రేమతో; కౌరవేంద్రునకున్‌= దుర్యోధనుడితో; 
నరేంద్రులు= రాజశ్రేష్టులు; వినన్‌= వినగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా (ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అయి, సంతోషపడి, రాజగ్రేష్టులంతా వింటుండగా 
దుర్యోధనుడితో ఈ తీరున అన్నాడు. 


క “నను భీష్ముని పిదప బలం । బున కెల్లను ముఖ్యు( జేసి పూజించితి వీ 
వినుతాచరణఫలంబును । గనువా(డవు; వరము గోరు కౌరవనాథా!” 105 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= దుర్యోధన మహారాజా!; ననున్‌= నన్ను; భీష్ముని= భీష్మునియొక్క; పిదపన్‌= తరువాత; 
బలంబునకున్‌= సైన్యానికి; ఎల్లను= అంతటికి; ముఖ్యున్‌= అధిపతినిగా; చేసి= కావించి; పూజించితివి= గౌరవించావు; ఈ= 
ఈ; వినుత= (ప్రశంసించదగిన; ఆచరణ= నడవడికి; ఫలంబును= ఫలితాన్ని; కనువాండవు= పొందగలవు; వరము= వరాన్ని; 
కోరు= కోరుకొమ్ము. 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'దుర్యోధన మహారాజా! భీష్ముడి తరువాత నన్ను సైన్యానికంతా అధిపతిని చేసి గౌరవించావు. 

ఈ (ప్రశంసనీయమైన (ప్రవర్తనకు తగిన సత్ఫలితాన్ని పొందగలవు, వరాన్ని కోరుకొమ్ము!' అని ద్రోణుడు 

అన్నాడు. 

వ. అనిన విని యతండు కర్ణ దుశ్మాసనాది సుహృజ్ఞనంబులతో నాలోచనంబు సేసి సవినయంబుగా గురున 
కిట్లనియె. 106 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; అతండు= దుర్యోధనుడు; కర్ల= కర్టుడు; దుశ్ళాసన= దుశ్చాసనుడు; ఆది= మొదలైన; 
సుహృద్‌+జనంబులతోన్‌= మిత్రులందరితోను; ఆలోచనంబు చేసి= ఆలోచించి; సవినయంబుగాన్‌= వినయంతో; గురునకున్‌= 
ద్రోణాచార్యుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని దుర్యోధనుడు, కర్ణుడు, దుళశ్ళాసనుడు మొదలైన మిత్రవర్గంతో ఆలోచించి, వినయపూర్వకంగా 
(ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు. 


క “వర మిచెదేని. గోరెద(। బరమహితము ధర్మపుత్తు( బ్రాణముతోడన్‌ 
దురమున బట్టి భుజాభీ । కర! కొని రావలయు మతృ్సకాశంబునకున్‌.” 107 


ప్రతిపదార్థం: భుజా= బాహువులచే; భీకర!= భయం గొలుపేవాడా!; వరము= వరం; ఇచ్చెదు+ఏని= ఇవ్వదలచుకొంటే; పరమ= 
మిక్కిలి; హితము= మేలునే; కోరెదన్‌= కోరుతాను; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; ప్రాణముతోడన్‌= (ప్రాణాలతో; దురమునన్‌= 
యుద్దములో; పట్టి= బంధించి; మత్‌= నా యొక్క; సకాశంబునకున్‌= ఎదుటికి; కొని రావలయున్‌= తేవలెను. 


తాత్పర్యం: 'భుజబలంతో భయం గొలిపే ద్రోణాచార్యా! నీవు వరమిస్తే చాలా మేలైనదాన్నే కోరుతాను. యుద్దంలో 
ధర్మరాజును సజీవంగా బంధించి నా ముందుకు తీసికొని రావాలి”. 


విశేషం: 'భుజాభీకరి అనే సంబోధన సాభిప్రాయమై ధర్మజుడిని బంధించే సామర్థ్యాన్ని తెలుపుతున్నది. 
వ. అని కోరుటయు భారద్వాజుండు నీ కొడుకువదనం బవలోకించి. 108 


ప్రతిపదార్థం: అని కోరుటయున్‌= అని కోరగా; భారద్వాజుండు= భరద్వాజుడి పుత్రుడైన ద్రోణుడు; నీ= నీ యొక్క; కొడుకు= 
పుత్రుడైన దుర్యోధనుడియొక్క; వదనంబు= ముఖం; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: ధర్మజుడిని బంధించి తెమ్మని దుర్యోధనుడు కోరగా, (ద్రోణుడు అతడి వైపు చూచి. 


చ. అకట! యజాతశత్రు( డను నప్పలు కిప్పుడు నిక్కమయ్యె వా 
నికి గురునాథ! యిట్టు లతనిం దెగం జూచుట గోర కాజి( బ 
ట్టికొనుట గోరి తివ్విధము డెప్పర మెంతయు నిత్తెజంగు గో 
ర్కికి. గతమేమి, పాండవుల గెల్లి ధరన్‌ సగ మీ6 దలంచితే? 109 


ప్రతిపదార్థం: కురునాథ!= దుర్యోధనా!; అకట!= ఆహా!; వానికిన్‌= ఆ ధర్మరాజుకు; అజాతశత్రుండు+అను= శత్రువులు 
లేనివాడనే; ఆ+పలుకు= ఆ మాట; ఇప్పుడు= ఈ సమయంలో; నిక్కము+అయ్యెన్‌= నిజమైనది; ఇట్టులు= ఈ విధంగా; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 37 


అతనిన్‌= ఆ ధర్మజుడిని; తెగ-జూచుట= చంపటం; కోరక= అడుగక; ఆజబిన్‌= యుద్దంలో; పట్టికొనుట= బంధించటం; కోరితి(వి)= 
కోరావు; ఈ+విధము= ఈ రీతి; ఎంతయున్‌= ఎంతో; డెప్పరము= ఆశ్చర్యకరం; ఈ+తెజంగు= ఈ విధమైన; కోర్కికిన్‌= 
కోర్కెకు; కతము+ఏమి?= కారణమేమిటి?; పాండవులన్‌= పాండురాజు పుత్రులైన ధర్మజాదులను; గెల్చి= జయించి; ధరన్‌= 
భూమిని; సగము= అర్రభాగము; ఈన్‌+తలంచితే?= ఇవ్వదలచావా? 


తాత్సర్యం: 'దుర్యోధనా! ధర్మరాజుకు అజాతశత్రువనే పేరు ఇప్పుడు నిజమైందిగదా! అతడిని వధించుమని 
కోరక యుద్దంలో బంధించుమని చెప్పుతున్నావు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇట్టా కోరటానికి కారణమేమిటి? 
పాండవులను జయించి, సగం రాజ్యాన్ని ఇవ్వదలచావా? 


వ. నీదు నిశ్చయంబెట్టిది? యతనిం బట్టిదెచ్చిన నేమి సేయంగల వాండ?” వని యడిగిన నమ్మనుజవరుం 
డుప్పాంగి తన మనంబున నున్న కార్యం బాచార్యునకుం దక్కటి దొరలకుం దేటపడ నిట్లనియె. 110 


ప్రతిపదార్థం: నీదు= నీ యొక్క; నిశ్చయంబు= నిర్ణయం; ఎట్టిది?= ఎటువంటిది?; అతనిన్‌= ఆ ధర్మరాజును; పట్టితెచ్చినన్‌= 
బంధించి తెస్తే; ఏమి చేయన్‌+కలవా(డవు= ఏమి చేస్తావు; అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+మనుజవరుండు= ఆ రాజగు 
దుర్యోధనుడు; ఉప్పాంగి= సంతోషించి; తన= తనయొక్క; మనంబునన్‌= మనస్సులో; ఉన్న= ఉన్నటువంటి; కార్యంబు= అభిప్రాయం; 
ఆచార్యునకున్‌= (ద్రోణుడికి; తక్కటి దొరలకున్‌= మిగిలిన రాజులకు; తేటపడన్‌= విశదమయ్యేటట్టు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 

తాత్పర్యం: ఓ దుర్యోధనా! నీ నిర్ణయం ఏమిటి? ధర్మరాజును బంధించి తెస్తే ఏం చేస్తావు? అని ద్రోణుడు 
అడుగగా, దుర్యోధనుడు సంతోషించి, తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని ద్రోణుడికీ, అక్కడ ఉన్న దొరలకూ 
తేటపడేటట్టు ఈ విధంగా అన్నాడు. 


సీ, “ఆ ధర్మసూనుం గయ్యంబున( జంపిన । గోపించి గాండీవి కురుబలంబు 
సమయించు; మన మోపి సర్వపాండవులను(। జంపితిమేని( బ్రచండ చక్ర 
ధార గౌరవకోటి తలలేణి రాజ్యంబు । గోవిందు. డీకున్నె గొంతికయినంః 
గాన యుధిష్టిరు. గాయంబు నొంపక । తెచ్చి జూదంబాడు తెటి( గొనర్షి 


తే మగుడ నడవికి ననిచిన( దగిలి యతని | తోడ దమ్ములు బో నంతతోన యెల్ల 
దొస(గు మాలు; నప్రతిహత దోర్విభూతిం । బెద్దకాల మే నేలుదు( బృథివి యెల్ల.” 111 


ప్రతిపదార్థం: ఆ ధర్మసూనున్‌= ఆ ధర్మరాజును; కయ్యంబునన్‌= యుద్దంలో; చంపినన్‌= చంపితే; కోపించి= కోపంతో; గాండీవి= 
అర్జునుడు; కురుబలంబున్‌= కౌరవసైన్యాన్ని; సమయించున్‌= చంపుతాడు; మనము= మనం; ఓపి= సమర్థతతో; సర్వపాండవులను= 
పాండవులందరిని; చంపితిమి+ఏనిన్‌= చంపితే; గోవిందు(డు= శ్రీకృష్ణుడు; ప్రచండ= మిక్కిలి తీక్షణమైన; చక్ర= చక్రాయుధంయొక్క; 
ధారన్‌= అంచుచేత; కౌరవ= దుర్యోధనాదుల యొక్క; కోటి= సమూహం యొక్క; తలలు= శిరస్సులు; ఏటి= ఖండించి; 
రాజ్యంబు= రాజ్యాన్ని; గొంతికయినన్‌= కుంతీదేవికైనా; ఈకున్నె!= ఇయ్యకుండా ఉంటాడా!; కానన్‌= కావున; యుధిష్టిరున్‌= 
ధర్మరాజును; కాయంబున్‌= దేహాన్ని; నొంపక= హతమార్చక; తెచ్చి= బంధించి తెచ్చి; జూదంబు= జూదం; ఆడు తెణంగు+ఒనర్భి= 
ఆడేటట్టు చేసి; మగుడన్‌= మళ్ళీ; అడవికిన్‌= అరణ్యానికి; అనిచినన్‌= పంపితే; అతనితోడన్‌+తగిలి= అతడివెంట; తము ్యలున్‌= 
తమ్ములైన భీమాదులు; పోన్‌= పోగా; అంతలోనన్‌= అంతటితో; ఎల్లదొస(గున్‌= ఆపద అంతా; మాలున్‌= తొలగిపోతుంది; 
అ(ప్రతిహత= ఎదురులేని; దోః= బాహువులయొక్క; విభూతిన్‌= సంపదతో; పెద్ద కాలము= చాలా కాలం; ఏన్‌= నేను; పృథివిన్‌= 
భూమిని; ఎల్లన్‌= అంతయు; ఏలుదున్‌= పాలిస్తాను. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఆ ధర్మరాజును మనం యుద్దంలో చంపితే అర్జునుడు కోపంతో కౌరవ సైన్యాన్ని హతమారుస్తాడు. 
మనం పాండవుల నందరినీ చంపితే, శ్రీకృష్ణుడు చక్రాయుధంతో కౌరవుల నందరినీ చంపి, కుంతికైనా రాజ్యాన్ని 
సమర్పిస్తాడు. కనుక ధర్మరాజును సజీవంగా బంధించి తెచ్చి, జూదమాడించి, మళ్ళీ అడవులకు పంపితే, 
అతడితోబాటు తమ్ములు కూడా పోతారు. దీనితో మన ఆపదలన్నీ తొలగిపోతాయి. అపుడు ఎదురులేని 
భుజబలంతో భూమండలాన్ని చాలా కాలం పరిపాలిస్తాను.” 


వ. అనిన విని కుటిలంబగు నతని యభిప్రాయంబునకు రోసి, యస్తగురుం డవ్వరంబునకు నేమేనియు 
నెడవెట్టియిచ్చువాండుగా నూహించి, యొక్క తెటంగు( గాంచి, యన్నరనాథున కిట్లనియె. 112 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; కుటిలంబు+అగు= కుచ్చితమైన; అతని= ఆ దుర్యోధనుడియొక్క; అభి ప్రాయంబునకున్‌= 

ఉద్దేశమునకు; రోసి= ఏవగించి; అ(స్తగురుండు= ద్రోణాచార్యుడు; ఆ+వరంబునకున్‌= ఆ వరానికి; ఏమేనియున్‌= ఏదైన; ఎడవెట్టి= 

అడ్డువెట్టి; ఇచ్చువా(డుగాన్‌= ఇవ్వాలని; ఊహించి= అనుకొని; ఒక్క తెజంగున్‌= ఒక ఉపాయాన్ని; కాంచి= కనుగొని; 
పస అ 

ఆ+నరనాథునకున్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఆ విధంగా చెప్పగా కుచ్చితమైన అతని అభిప్రాయాన్ని విని అసహ్యించుకొని, 
(ద్రోణాచార్యుడు ఆ వరాన్ని ఏదైనా అడ్డువెట్టి ఇవ్వాలనుకొని, ఒక ఉపాయాన్ని ఆలోచించి దుర్యోధనుడితో ఇట్టా 
అన్నాడు. 
చ  'నరుం డెడ సొచ్చెనేని విను నా కది దుష్కర మేనొకండనే 

సురగణమైన వ్రేలం గొని చూపంగ6 జాలరు వాండు లేనిచో. 

దిరమయి పోర నిల్చిన యుధిష్టిరు ద్రౌపది పుట్టినింటి వే 

వురు వెజింగంది చూడ నలవుం జలముం జెడ. బట్టి తెచ్చెదన్‌.' 113 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; నరుండు= అర్జునుడు; ఎడ+చొచ్చెన్‌+ఏని= అడ్డువస్తే; నాకున్‌= నాకు; అది= ధర్మరాజును 
బంధించటం; దుష్కరము= వీలుగానిది; ఏను= నేను; ఒకండనే= ఒక్కడినే కాదు; సురగణమైనన్‌= దేవతా సమూహమైనా; 
ట్రేలన్‌+కొని= ్రేలెత్తి; చూపంగన్‌+చాలరు= చూపలేరు; వాండు= ఆ అర్జునుడు; లేనిచోన్‌= లేకుంటే; తిరమయి= స్థిరంగా; 
పోరన్‌= యుద్దంలో; నిల్చిన= నిలబడ్డ; యుధిష్టిరున్‌= ధర్మరాజును; (ద్రౌపది= (ద్రౌపదియొక్క; పుట్టినింటి= పుట్టింటివారైన 
పాంచాలురు; వేవురు= వెయ్యిమంది; వెజంగంది= ఆశ్చర్యపడి; చూడన్‌= చూస్తుండగా; అలవున్‌= బలం; చలమున్‌= మాత్సర్యం 
కూడ; చెడన్‌= నశించగా; పట్టి= బంధించి; తెచ్చెదన్‌= తెస్తాను. 
తాత్సర్యం: 'దుర్యోధనా! వినుము. అర్జునుడు యుద్దంలో అడ్డగిస్తే ధర్మజుడిని బంధించడం నాచేతగాదు. 
నేనొక్కడినే కాదు దేవతలు కూడా అతడిని వేలెత్తి చూపలేరు. అర్జునుడు లేకుంటే యుద్దంలో స్థిరంగా నిల్చిన 
ధర్మజుడిని పాంచాలురు వెయ్యిమంది ఆశ్చర్యంతో చూస్తుండగా చలం, బలం నశించగా బంధించి తెస్తాను” 


తే. అనుడు బాలిశులైన నీ తనయు లెల్ల । ధర్మజుండు పట్టువడున కాందలచి రపుడు 
పాండుసుతులకు మొగమోడకుండ గురుని । ప్రతిన యెల్లెడ( జాటించె రాజరాజు. 114 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; బాలిశులు+ఐన= మూర్చులైన; నీ= నీ యొక్క; తనయులు= కుమారులు; ఎల్లన్‌= అందరు; 
ధర్మజుండు= ధర్మరాజు; పట్టువడున్‌+అకాన్‌= పట్టువడుతాడనే; అపుడు= ఆ సమయంలో; తలంభచిరి= అనుకొన్నారు; రాజరాజు= 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 39 


దుర్యోధన మహారాజు; పాండుసుతులకున్‌= పాండవులకు; మొగమోడకుండన్‌= సంకోచపడకుండా; గురుని= గురువైన (ద్రోణుడి 
యొక్క; (ప్రతిన= ప్రతిజ్ఞ ఎల్లెడన్‌= అంతట; చాటించెన్‌= (ప్రకటించాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు ఈ విధంగా అనేసరికి, మూర్చులైన నీ కొడుకులంతా ధర్మరాజు బంధించబడుతాడనే 
అనుకొన్నారు. దుర్యోధనుడు పాండవులను గూర్చి సంకోచించకుండా ద్రోణుడి ప్రతిజ్ఞను అంతటా చాటించాడు. 


వ్‌ ఇట్లు శిబిరంబునను, సేనాస్థానంబునను గలయ నాఘోషణంబు సేయించినం జెలంగి, సకల సైనికులును 
సింహనాదంబులు సేయ, శంఖభేరీరవంబు లుల్లసిల్లం గౌరవ సైన్యంబు వొంగ; నది యంతయుం 
గౌంతేయాగ్రజుండు దన చారుల చేత విని యనుజులం గూర్చి వినిపించి, వివ్వచ్చు నాలోకించి. 115 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శిబిరంబునను= ప్రముఖులు విడిసినచోటను; సేనాస్థానంబునను= సేనలు ఉండే చోటను; 
కలయన్‌= అంతట; ఆఘోషణంబు= చాటింపు; చేయించినన్‌= చేయించగా; చెలంగి= ఉత్సహించి; సకలసైనికులును= 
సైనికులందరు కూడా; సింహనాదంబులు+చేయన్‌= వీరనాదాలు చేయగా; శంఖ= శంఖాలయొక్క; భేరీ= దుందుభుల యొక్క; 
రవంబులు= ధ్వనులు; ఉల్లసిల్లన్‌= చెలరేగగా; కౌరవ= కౌరవులయొక్క; సైన్యంబు= సేన; పొంగెన్‌= ఉబ్బిపోయింది; 
అది+అంతయున్‌= అక్కడి సంగతులన్నీ; కౌంతేయ+లఅ(గ్రజాండు= కుంతి పెద్ద కొడుకైన ధర్మరాజు; తన= తనయొక్క; 
చారులచేతన్‌= గూఢచారుల వలన; విని; అనుజులన్‌+కూర్చి= తమ్ములను సమావేశపరచి; వినిపించి= ఈ విషయాలన్నీ 
తెలియజేసి; వివ్వచ్చున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా తామున్న శిబిరాలలో, సైనికు లుండే చోట అంతటా చాటించగా, ఉత్సాహంతో సైనికులు 


సింహనాదాలు చేశారు. శంఖ, దుందుభి ధ్వనులు చెలరేగగా కౌరవ సైన్యం ఉబ్బిపోయింది. అదంతా ధర్మరాజు 
తన గూఢచారులవలన విని, తమ్ములతో సమావేశమై సంగతంతా వినిపించి, అర్జునుడిని చూచి. 


ఆ. గురుని ప్రతిన వింటె? వెరవున లావున. । జేసి దీని బొంకు సేయవలయు; 
నెటు(గు నతండు నిన్ను నెడవెట్టి పలికిన । వాండు గాన. జెప్పవలసె నీకు. 116 


ప్రతిపదార్థం: గురుని= దద్రోణాచార్యుడి యొక్క; ప్రతిన= ప్రతిజ్ఞ వింటె?= విన్నావా?; వెరవునన్‌= ఉపాయంతో; లావునన్‌= 

బలంతోనైనా; చేసి= ఏదైనా చేసి; దీనిన్‌= ఈ (ప్రతిజ్ఞను; బొంకు= అసత్యం; చేయవలయున్‌= చేయాలి; అతండు= ఆ 

ద్రోణాచార్యుడు; ఎటు(గున్‌= తెలిసినవాడు; నిన్నున్‌= నిన్ను; ఎడవెట్టి= అడ్డుపెట్టి; పలికినవాండు= (ప్రతిజ్ఞ చేశాడు; కానన్‌= 
ల యి ల ఇ 

కావున; నీకున్‌= నీకు; చెప్పవలసెన్‌= చెప్పవలసి వచ్చింది. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! ద్రోణాచార్యుడి ప్రతిజ్ఞ విన్నావా! ఉపాయం వలననైనా, బలంతో ఐనా దీనిని అసత్యం 
చేయాలి. అతడికి నీ సంగతి తెలుసు. నిన్ను అడ్డం పెట్టి పలుకటం వలన నీకు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చింది. 


క నాయున్నచోట నెప్పుడు. ।; బాయక కనుగలిగి నిలిచి భండనము దగం 
జేయంగవలయు నక్కురు । నాయకు కోరికి ఫలంబునకు విముఖముగన్‌.” 117 


ప్రతిపదార్థం: ఆ+కురు నాయకు= ఆ దుర్యోధనుడి; కోరికి= కోర్కె యొక్క; ఫలంబునకున్‌= ఫలితానికి; విముఖముగన్‌= 
వ్యతిరేకంగా; ఎప్పుడున్‌= ఎల్లవేళల; నా= నాయొక్క; ఉన్నచోటన్‌= ఉన్న స్థలాన్ని; పాయక= విడువక; కనుగలిగి= జాగరూకతతో; 
నిలిచి= ఉండి; తగన్‌= తగినట్టు; భండనము= యుద్దం; చేయంగవలయున్‌= చేయాలి. 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి కోర్కె విఫలమయ్యేటట్టు ఎప్పుడూ నన్ను యుద్దరంగంలో వదలక కనిపెట్టి ఉండి, తగిన విధంగా 
పోరు సాగించాలి”. 


అర్జునుండు ధర్మరాజుతో ద్రోణుని ప్రతిజ్ఞకు వెణనకుండున ట్లు సెప్పుట (సం. 7-12-7) 
వ. అనుటయు నర్జునుం డతని కిట్లనియె. 118 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అర్జునుండు= అర్జునుడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 
తాత్పర్యం: అనగా, అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 
క. “గురుని వధియించుటయు, భూ । వర! నీ వని నొవ్వ నొండువలను సనుటయుం 
బరికింప నొక్కరూ; పవి । దురితంబులు; వీని జేయుదునె యే; నెందున్‌? 119 


ప్రతిపదార్ద్హం: భూవర!= ధర్మరాజా!) గురుని= గురువైన ద్రోణుడిని; వధియించుటయున్‌= చంపటం; నీవు; అనిన్‌= యుద్దంలో; 
నొవ్వన్‌= బాధపడేటట్టు; ఒండువలను= వేరేచోటికి; చనుటయున్‌= పోవటమూ; పరికింపన్‌= పరిశీలించగా; ఒక్కరూపు= ఒకే 
విధమైనవి; అవి= ఈ రెండు; దురితంబులు= పాపాలు; వీనిన్‌= వీటిని; ఏన్‌= నేను; ఎందున్‌= ఎక్కడైనా; చేయుదునె?= 
చేస్తానా? 
తాత్సర్యం: 'భూవరా! ఆచార్యుడిని వధించటం, నీవు యుద్దంలో బాధలు పాలు కాగా నేను వేరే చోటికి పోవటం 
అనే ఈ రెండూ ఒకే విధమైన పాపాలు. ఈ రెంటిని నే నెక్కడైనా చేస్తానా? 
క. _ క్షోణీవల్లభ! విను మే(। బ్రాణముతో నుండ నిన్ను! బట్టి కొనంగ నా 

ద్రోణునక కాదు సగణ । స్టాణున కైనను వశంబె? తలం కేమిటికిన్‌? 120 


ప్రతిపదార్థం: క్షోణీవల్లభ!= ధర్మరాజా! వినుము= విను; ఏన్‌= నేను; ప్రాణముతోన్‌= జీవించి; ఉండన్‌= ఉండగా; నిన్నున్‌= 
నిన్ను; పట్టికొన(గన్‌= బంధించటానికి; ఆ (ద్రోణునకున్‌+అ= ఆ |ద్రోణునికే; కాదు= కాదు; సగణ= భూతగణాలతో కూడిన; 
స్థాణునకైనను= రుద్రుడికి కూడ; వశంబె?= వీలౌతుందా? (కాదని భావం); తలంకు= భయం; ఏమిటికిన్‌?= ఎందుకు? 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. నేను జీవించి ఉండగా నిన్ను ప్రాణాలతో బంధించటం ఆ ద్రోణుడికే 
కాదు- భూతగణాల తోడి రుద్రుడికి కూడా సాధ్యంకాదు. నీవు భయపడవద్దు. 
విశేషం: ఇక్కడ 'స్థాణుశబ్దం' సాభిప్రాయం. శివుడనే కాక నిశ్చలుడు అనీ అర్థం. 
చ. అలవి యెజుంగ కిమ్మెయి దురాశ దలంచిరి గాక, ధార్తరా 

సులు ద్రిజగంబులుం గొని పటుస్పురణం జనుదెంచి రేనియున్‌ 

బలవదరాతి పుంజ మదభంజన! నీ వని భంగపడ్డ నీ 

యిల శకలంబులై చెడదె, యింకదె వారిధి, నింగి గూలదే? 121 


ప్రతిపదార్థం: బలవత్‌= బలంగల; అరాతి= శత్రువుల; పుంజ= సమూహాల యొక్క; మద= అహంకారాన్ని; భంజన!= భగ్నం 
చేసేవాడా!; అలవి= బలం; ఎజుంగక= తెలియక; ఈ+మెయిన్‌= ఈ విధంగా; దురాశన్‌= పేరాసచేత; తలంచిరి+కాక= అనుకొని 
ఉండవచ్చుగాక; ధార్తరాష్టులు= దుర్యోధనాదులు; (త్రిజగంబులున్‌= మూడులోకాలను; కొని= వెంబడిపెట్టుకొని; పటు= మిక్కిలి; 
స్ఫురణన్‌= స్పూర్తితో; చనుదెంచిరి+ఏనియున్‌= వచ్చినా; నీవు; అనిన్‌= యుద్దంలో; భంగపడ్డన్‌= అవమానపడితే; ఈ+ఇల= 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 41 


ఈ భూమి; శకలంబులు+ఐ= ముక్కలు ముక్కలై; చెడదె?= నశించదా?; వారిధి= సము(ద్రం; ఇంకదె?= ఇంకిపోదా?; నింగి= 
ఆకాశం; కూలదే?= కూలిపోదా? 


తాత్సర్యం: బలవంతులైన శృత్రు సమూహాల మదాన్ని అణచే ఓ ధర్మరాజా! వారు తమ బలాన్ని తెలిసికొనలేక 
దురాశతో ఈ విధంగా అనుకొని ఉంటారు. దుర్యోధనాదులు మూడు లోకాలను వెంటబెట్టుకొని మిక్కిలి బలంతో 
వచ్చినా, నీవు యుద్దంలో భంగపడితే ఈ భూమి ముక్కలైపోదా? సముద్రాలు ఇంకవా? ఆకాశం కూలదా? 


విశేషం: యుధిష్టిరుడిని 'బలవదరాతి పుంజ మదభంజన!' అని అర్జునుడు సంబోధించటం సాభి ప్రాయమైన విశేషణం. దీనివలన 
అతడి అద్భుత బలపరా(క్రమాలు వెల్లడి అయి, అతడు శత్రువులచేత భంగపడటం అశక్యం అని తేలుతున్నది. 


ఆ. వారి తలపు వొసంగ నేరదు, పోర బ । రాభవంబు మనకు రా దెటఖుంగు 
కలుగ దద్దురాత్మకులచేత; నాతలం । పిట్టు'లున్నయది, నరేంద్రముఖ్య! 122 


ప్రతిపదార్థం: నరేంద్ర ముఖ్య!= రాజశ్రేష్టా!; వారి= కౌరవుల; తల(పు= కోరిక; పొసంగనేరదు= తీరేది కాదు; మనకున్‌= 
పాండవులకు; పోరన్‌= యుద్దంలో; పరాభవంబు= అవమానం; రాదు= కలుగదు; ఎయుంగు= తెలిసికొమ్ము; ఆ+దురాత్మకుల 
చేతన్‌= ఆ దుర్చుద్దులైన కౌరవులచేత; కలుగదు= సంభవించదు; నా= నా యొక్క; తలంపు= ఆలోచన; ఇట్టులు+ఉన్న అది= 
ఈ విధంగా ఉన్నది. 


తాత్సర్యం: రాజ[శ్రేష్ణుడవైన ధర్మజా! కౌరవుల కోర్కె తీరజాలదు. యుద్దంలో మనకు పరాభవమనేది లేనేలేదు. 
ఆ దుర్చుద్దులచేత అసలు అది కలిగేదే కాదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం.” 


వ. అని పలికిన విని యుధిష్టిరుండు సంతుష్టాంతరంగుండై, శంఖభేరీ మృదంగాది సంగర మంగళ తూర్య 
స్వనంబులు సెలంగ సకల సైన్య సమేతంబుగా వెడలి, నడచి, మొగంబున నెలమి నెలకొనం గ్రౌంచవ్యూహం 
బమర్జె; నం దగ్రభాగంబున. 123 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అట్టనగా; విని; యుధిష్థిరుండు= ధర్మజుడు; సంతుష్ట= సంతోషించిన; అంతరంగుండు+ఐ= 
మనస్సుకలవాడై; శంఖ= శంఖములు; భేరీ= దుందుభులు; మృదంగ= మద్దెలలు, ఆది= మున్నగు; సంగర మంగళ= యుద్దంలో 
శుభకరమైన; తూర్య= వాద్యాల; స్వనములు= ధ్వనులు; చెలంగన్‌= ధ్వనింపగా; సకల= మొత్తం; సైన్య= సేనలతో; 
సమేతంబుగాన్‌= కూడుకొనినట్టుగా; వెడలి= కదలి; నడచి= ముందుకు సాగి; మొగంబునన్‌= ముఖంలో; ఎలమి= వికాసం; 
నెలకొనన్‌= తోచగా; క్రాంచవ్యూహంబు= (క్రౌంచపక్షిరూపంలో సైన్యాన్ని కూర్చటం; అమర్చెన్‌= సిద్దపరచాడు; అందున్‌= ఆ 
వ్యూహంలో; అ(గ్రభాగంబునన్‌= ముందర, 

తాత్సర్యం: అర్జునుడు ఈ విధంగా అనగా, ధర్మరాజు సంతోషించి, శంఖ,భేరీ, మృదంగాది మంగళ ధ్వనులు 
చెలరేగగా, సర్వసైన్యంతో ముందుకు సాగి, ముఖంలో వికాసం కనిపించగా, (క్రౌంచ వ్యూహాన్ని రచించాడు. అందు 
ముందు భాగంలో. 


మ. ధవళాశ్వంబుల. బూని కేతన కపీంద్ర స్పూర్తి మార్తాండ మూ 
ర్తి విడంబింప6గ6 జక్రగాండివధరుల్‌ దేజోమయాకార వై 
భవమారం దనపై వెలుంగ నతి దీప్తంబైన తే రొప్పె శా 
త్రవ సంఘంబు మనంబునన్‌ భయము గూరం గాలచక్రాకృతిన్‌. 124 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధవళ+అశ్చంబులన్‌= తెల్లని గుర్రాలను; పూని= సంధించి; కేతన= పతాకంమీది; కపీంద్రస్సూర్తి= హనుమంతుడి 
స్ఫురణ; మార్తాండమూర్తిన్‌= సూర్యుడి రూపాన్ని; విడంబింపంగన్‌= పోలగా; చక్ర= చక్రాయుధాన్ని; గాండివ= గాండీవాన్ని; ధరుల్‌= 
ధరించిన వారైన కృష్ణార్జునులు; తేజోమయః= తేజస్సుతో నిండిన; ఆకార= రూపంయొక్క; వైభవము= ఐశ్వర్యం; ఆరన్‌= నిండగా; 
తనపైన్‌= తనమీద; వెలుంగన్‌= (ప్రకాశించగా; శాత్రవ= శత్రువుల; సంఘంబు= సమూహంయొక్క; మనంబునన్‌= మనస్సులో; 
భయము= భీతి; కూరన్‌= నిండగా; కాలచక్ర+ఆకృతిన్‌= కాలచక్రం వంటి ఆకారంతో; అతిదీప్తంబు+ఐన= మిక్కిలి (ప్రకాశించేది 
అయిన; తేరు= రథం; ఒప్పెన్‌= ఒప్పింది. 

తాత్పర్యం: తెల్లని గుర్రాలతో, ధ్వజంపైగల మారుతి వెలుగులు సూర్యబింబాన్ని అనుకరిస్తుండగా, చక్రధారి 
అయిన శ్రీకృష్ణుడు, గాండీవధారి అయిన అర్జునుడు తేజస్సులతో నిండిన ఆకారాలతో తేరును అధిష్టించగా, 
శత్రువుల మనస్సులలో భయం నిండగా, కాలచక్రాకారంతో రథం మిక్కిలి ప్రకాళించింది. 


నిశేషం: ధవళాశ్వముల పూనినవాడు చక్రధరుండు. కేతన కపీంద్ర స్పూర్తి(న్‌) మార్తాండమూర్తి విడంబించినవాడు - గాండివధరుడు. 


క. ఆ రథముకెలన నుజ్జ్వల । ధీరోద్ధట రేఖ మెటిసె ధృష్టద్యుమ్నో 
దారస్యందన ముద్దత । సారథికము. జారురంగచటులాశ్వమునై. 125 


ప్రతిపదార్థం: ఆ రథము= ఆ అర్జునుడి రథం; కెలనన్‌= ప్రక్కన; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడి యొక్క; ఉదార= గొప్ప; 
స్యందనము= రథం; ఉద్దత సారథికమున్‌= గర్వితుడైన సారథి కలదీ; చారు= అందమైన; రంగ= స్థానం కలదీ; చటుల= 
చలించే; అశ్యమును+ఐ= గుర్రాలు కలదీ అయి; ఉజ్జల= మిక్కిలి ప్రకాశించునదీ; ధీర= ధైర్యం కలదీ; ఉద్భట= గొప్పదీ 
అయిన; రేఖన్‌= అందముతో; మెజసెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: అర్జునుడి రథం ప్రక్కన, ఉద్దతుడైన సారథితో, అందమైన రంగంతో, అశ్వాలు కదలుతుండగా, 
ఉజ్జలం, ధీరం, మహనీయం అయిన రేఖతో ధృష్టద్యుమ్నుడి రథం (ప్రకాశించింది. 


వ. మణియువృకోదరాది సోదరులను, నభిమన్యు ప్రభృతి కుమారులను, బాంచాలపతి ప్రముఖ బాంధవులను, 
ధృష్టకేతు ముఖ్యదండనాయకులను, దక్కునుం గల పరివారంబును దగ నయ్యైయెడల బలుపును, బొలుపును 
గలుగ నిలిపి, యుధిష్టిరుం డమ్మోహరంబు నడుమ నుదాత్త సన్నాహంబునను, గంభీరోత్సాహంబునను 
గొలిచి నిలిచె; నంతకు మున్న యక్కడ. 126 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా; వృకోదర= భీముడు; ఆది= మొదలైన; సోదరులనున్‌= తమ్ములను; అభిమన్యు= 
అభిమన్యుడు; ప్రభృతి= మొదలైన; కుమారులను= కొడుకులను; పాంచాలపతి= (ద్రుపదుడు; ప్రముఖ= మొదలైన; బాంధవులను= 
చుట్టాలను; ధృష్టకేతు= ధృష్టకేతువు; ముఖ్య= మొదలైన; దండనాయకులను= దండనాథులను; తక్కున్‌+కల= తక్కిన; 
పరివారంబును= సేనను; తగన్‌= తగినట్టుగా; అయె+ఎడలన్‌= ఆయా స్థలాలలో; బలుపును= బలమూ; పొలుపును= అందమూ; 
కలుగన్‌= కలిగేటట్లుగా; నిలిపి= ఉంచి; యుధిష్టిరుండు= ధర్మరాజు; ఆ+మోహరంబు= ఆ వ్యూహం; నడుమన్‌= మధ్యలో; 
ఉదాత్త= గొప్పదైన; సన్నాహంబునను= ఏర్పాటుతోనూ; గంభీర= లోతైన; ఉత్సాహంబునను= ప్రయత్నంతోనూ; పొలిచి= 
ప్రకాశించి; నిలిచెన్‌= నిలబడ్డాడు; అంతకుమున్ను+అ= అంతకు ముందే; అక్కడన్‌= ఆ యుద్ధరంగంలో. 


తాత్పర్యం: ఇంకా, భీముడు మొదలైన తోబుట్టువులను, అభిమన్యుడు మొదలైన పుత్రులను, (ద్రుపదాది 
బంధువులను, ధృష్టకేతువు మున్నగు దండనాథులను, మిగిలిన సైన్యాన్నీ తగు రీతిలో ఆయా స్థానాలలో బలం, 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 43 


అందం కలిగేటట్లు నిలిపి, ధర్మరాజు ఆ వ్యూహం మధ్యలో మంచి ఏర్పాట్లతో, గట్టి ప్రయత్నంతో వచ్చి నిలబడ్డాడు. 
అంతకు ముందే అక్కడ. 


క మనవారును రణకౌతుక | జనితోద్యమ తీవ్రు లగుచు శకటవ్యూహం 
బొనరించిరి యొప్పును బెం । పును దర్పము నుల్లసిల్ల భూవరముఖ్యా! 127 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= రాజులలో శ్రేష్టుడవగు ధృతరాష్టా!; మనవారును= కౌరవ పక్షంవారు కూడా; రణ= యుద్దమందలి; 
కౌతుక= కుతూహలంవల్ల; జనిత= కలిగిన; ఉద్యమ= పూనికచే; తీవ్రులు+అగుచున్‌= తీవ్రతకలవారు అవుతూ; ఒప్పును= 
అందమూ; పెంపును= జాన్నత్యమూ; దర్పమును= అహంకారమూ; ఉల్లసిల్లన్‌= (ప్రకాళశించగా; శకట వ్యూహంబు= శకట వ్యూహాన్ని 
(బండిరూపంలో పన్నిన మొగ్గరాన్ని); ఒనరించిరి= ఏర్పరచారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మనవాళ్ళు తీవ్రమైన యుద్ద కుతూహలం కలవారై అందం, జొన్నత్యం, దర్పం 
ఉట్టిపడేటట్లు శకటవ్యూహాన్ని రచించారు. 


వ. అందు వలపట సింధురాజ కళింగపతి సంగతుండయిన వికర్ణుండును, నతనికి బాసటయై చటుల హయ 
బహుళంబగు బలంబులతో నక్కెలన సౌబలుండును, డాపట( గృతవర్మ వివింశతి చిత్రసేన సమేతుండై 


దుశ్శాసనుండును, నతనికి( బ్రాపై తత్స్పార్శంబున( గాంభోజ, శక, యవన మహీశ్వరులును, నడుమం 
ద్రిగర్తమద్ర శిబి శూరసేన దేశాధీశ పరివృతుండును, గుంభసంభవపురఃసరుండునునై కురువిభుండును, నా 
ముందట నంగ జనపద చతురంగ ప్రధాన సేనా సముదీర్దుండై కర్ణుండును నిలిచిరి; వెండియుం గలవార 


లెడనెడం బన్ని; రట్టియెడ. 128 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ శకటవ్యూహంలో; వలపటన్‌= కుడిప్రక్క; సింధురాజ= సింధుదేశపు రాజైన జయ(ద్రథుడు; కళింగపతి= 
కళింగదేశపురాజైన భగదత్తుడితో; సంగతుండు+అయిన= కూడినవాడైన; వికర్ణుండునున్‌= వికర్ణుడూ; అతనికిన్‌= ఆ వికర్ణుడికి; 
బాసట+ఐ= సహాయంగా; చటుల= చలించే; హయజ= గుర్రాలచేత; బహుళంబు+అగు= నిండిన; బలంబులతోన్‌= సేనలతో; 
ఆ+కెలనన్‌= ఆ ప్రక్కన; సౌబలుండును= శకునియు; డాపటన్‌= ఎడమ ప్రక్కను; కృతవర్మ= కృతవర్మ; వివింశతి= దుర్యోధనుడి 
తమ్ముడైన వివింశతి; చిత్రసేన= దుర్యోధనుడి తమ్ముడైన చిత్రసేనుడితో; సమేతుండు+ఐ= కూడినవాడై; దుశ్చాసనుండునున్‌= 
దుశ్ళాసనుడును; అతనికిన్‌= ఆ దుశళ్ళాసనుడికి; (ప్రాపై= సహాయుడై; తద్‌+పార్వంబునన్‌= అతడి (ప్రక్కన; కాంభోజ= 
కాంభోజదేశపు; శక= శకదేశపు; యవన= యవనదేశపు; మహీ+ఈశ్వరులును= రాజులును; నడుమన్‌= మధ్యన; (త్రిగర్త= 
త్రిగర్తదేశపు; మద్ర= మ॥ద్రదేశపు; శిబి= శిబిదేశపు; శూరసేన= శూరసేన దేశపు; దేశాధీశ= రాజులచేత; పరివృతుండునున్‌= 
చుట్టబడినవాడై; కుంభసంభవ పురఃసరుండును+ఐన= (ద్రోణుడు ముందుగా కలవాడై; కురువిభుండునున్‌= దుర్యోధనుడును; 
ఆ ముందటన్‌= ఆ ముందర; అంగజనపద= అంగదేశపు; చతురంగ (ప్రధాన= ముఖ్యంగా కల రథాలు, గజాలు, గుర్రాలు, 
కాల్చలాలు; సేనా= సేనలచేత; సముదీర్గుండు+ఐ= ఉన్నతుడై; కర్టుండునున్‌= కర్షుడును; నిలిచిరి= మోహరించారు; 
వెండియున్‌+కలవారలు= ఇంకా తక్కిన వారు; ఎడనెడన్‌= అక్కడక్కడ; పన్నిరి= నిలిచారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ శకటవ్యూహంలో కుడిప్రక్క జయ।ద్రథ, భగదత్తులతో కూడినవాడై వికర్ణుడు, అతడికి సహాయంగా 
ఆశ్వికబలంతో శకుని, ఎడమ॥(ప్రక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనులతో కూడి దుశ్శాసనుడు, అతడికి సహాయంగా 
ప్రక్కన కాంభోజ, శక, యవన దేశాధీశులు, నడుమ త్రిగర్త మద్ర, శిబి, శూరసేన దేశాల రాజులు చుట్టూ 
ఉండగా, (ద్రోణుడు ముందుండగా దుర్యోధనుడూ, ఆ ముందర అంగదేశపు చతురంగబలాలతో ఉన్నతుడైన 
కర్ణుడూ నిలిచారు. ఇతరులు అక్కడక్కడ నిలిచారు. ఆ సమయంలో. 


44 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తే. _ దర్పదుస్సహతేజు రాధాతనూజు. । దిలకమై సైన్యముఖమున( బొలుచువాని 
సైనికులు సూచి కడుసంతసమున నేచి । యెలు(గు లడరంగ6 దమలోన నిట్టు లనిరి. 129 


ప్రతిపదార్థం: దర్ప= అహంకారంచేత; దుస్సహ= సహించరాని; తేజున్‌= తేజస్సుగల; రాధాతనూజున్‌= కర్గుడిని; సైన్య= 
సైన్యంయొక్క; ముఖమునన్‌= ముఖంపై; తిలకము+ఐ= అలంకారమై; పొలుచువానిన్‌= |ప్రకాళించేవాడిని; సైనికులు= బంటు; 
చూచి; కడున్‌= మిక్కిలి; సంతసమునన్‌= సంతోషంతో; ఏచి= చెలరేగి; ఎలుంగులు= ధ్వనులు; అడరంగన్‌= అతిశయించగా; 
తమలోనన్‌= తమలో తాము; ఇట్టులు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: దర్భంవలన దుస్సహమైన తేజస్సు కలిగి, సైన్యం ముఖానికి అలంకారంగా ఒప్పే కర్షుడిని చూచి 
సైనికులు సంతోషంతో ఉప్పొంగి, తమలో తాము ఇట్లా అనుకొన్నారు. 


మ. “అని రాధేయుండు పాండునందనుల బాహాశక్తి మాయించు; నీ 
తని దేవావలియైన మార్కొనునె? దుర్జాంతుండు భీష్ముండు పో 
రిన యన్నాళ్ళును బక్షపాతమున వారిం బట్టి పాలార్డెం గా 
క నిజం బల్ల నితండు ధీరులగు టింకం జెల్లునే వారికిన్‌?' 130 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; రాధేయుండు= కర్గుడు; పాండునందనుల= పాండవుల యొక్క; బాహాశక్తిన్‌= భుజబలాన్ని; 
మాయించున్‌= నశింపజేస్తాడు; ఈతనిన్‌= ఈ కర్గ్గుడిని; దేవ+ఆవలి+ఐనన్‌= దేవతల సమూహమైనా; మార్కొనునె?= 
ఎదిరిస్తుందా?; దుర్దాంతుండు= ఎవరికిని లొంగనివాడైన; భీష్ముండు= భీష్ముడు; పోరిన= యుద్దంచేసిన; అన్నాళ్ళును= అన్ని 
దినాలు; పక్షపాతమునన్‌= పక్షపాతంవలన; వారిన్‌= ఆ పాండవులను; పట్టి పాలార్భెన్‌= ఉపేక్షించాడు; కాక= అట్టుకాక; ఇతండు= 
ఈ కర్షుడు; నిజంబు+అల్లన్‌= నిజంగా కోపిస్తే; వారికిన్‌= ఆ పాండవులకు; ధీరులు+అగుట= ధైర్యవంతులు కావటం; ఇంకన్‌= 
ఇకముందు; చెల్లునే?= సాగుతుందా? 


తాత్సర్యం: యుద్దంలో కర్గుడు పాండవుల బాహుబలాన్ని నశింపజేస్తాడు. ఈతడిని దేవతలు కూడా 
ఎదుర్కొనలేరు. భీష్ముడు అజేయుడయినప్పటికీ పక్షపాతంతో పాండవులను ఉపేక్షించాడు. కర్గుడే నిజంగా 
కోపిస్తే పాండవులకు ధీరులన్న పేరు చెల్లుతుందా? 

వ. అని యుబ్బుచుండి; రివ్విధంబున సన్నాహంబు సువిహితంబైన యనంతరంబ. 131 


ప్రతిపదార్థం: అని= సైనికు లీ విధంగా పలికి; ఉబ్బుచుండిరి= సంతోషిస్తుండిరి; ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; సన్నాహంబు= 
యుద్ద ప్రయత్నం; సువిహితంబు+ఐన= చక్కగా కుదిరిన; అనంతరంబు+అ= వెంటనే. 


తాత్సర్యం: సైనికులంతా ఈ విధంగా అనుకొని ఉబ్బిపోతుండిరి. ఇట్టా యుద్ద ప్రయత్నాలు చక్కగా జరిగిన 
వెంటనే. 


చ. తగ మన సైన్యమున్‌ గురు€ డుదగ్రగతిన్‌ నడపింప( జొచ్చుడున్‌, 
గగనతలంబు నెత్తురులు€ గండలు నెమ్ములు నొక్క యుమ్మడిన్‌ 
మొగిళులు లేకయుం గురిసె మొత్తములై పెనుగ్రద్దలాడె, బె 
ట్టుగ వినిచెన్‌ శివారుతము, డుల్లె. గడున్‌ వడి నుల్క లెల్లెడన్‌. 132 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 45 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; మన= కౌరవుల; సైన్యమున్‌= సైన్యాన్ని; తగన్‌= తగునట్టు; ఉద(గ్రగతిన్‌= 
భయంకరంగా; నడిపింపన్‌+చొచ్చుడున్‌= నడిపించటానికి పూనుకొనగా; గగనతలంబు= ఆకాశం; మొగిళులు= మేఘాలు; 
లేకయున్‌= లేకుండగనే; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; నెత్తురులున్‌= రక్తములును; కండలున్‌= మాంసఖండములును; 
ఎమ్ములున్‌= ఎముకలును; కురిసెన్‌= వర్షించాయి; మొత్తములు+ఐ= గుంపులై; పెనుగ్రద్దలు= పెద్దగ్రద్దలు; ఆడెన్‌= 
తిరుగులాడినవి; బెట్టుగన్‌= గట్టిగా; శివా= నక్కల యొక్క; రుతము= ఊళ; వినిచెన్‌= వినిపించినవి; ఉల్కలు = నిప్పుకలు; 
ఎల్ల+ఎడన్‌= అంతట; కడున్‌= మిక్కిలి; వడిన్‌= వేగంగా; డుల్లెన్‌= రాలెను. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు తగురీతిలో భయంకరంగా మన సైన్యాన్ని నడిపించేసరికి, ఆకాశం మేఘాలు ఆవరించ 
కుండానే మాంసఖండములూ, ఎముకలూ, నెత్తురులూ ఒక్క పట్టున కురిసింది. పనుగ్రద్దలు గుంపులు గుంపులుగా 
తిరుగులాడాయి. నక్కల ఊళలు గట్టిగా వినిపించాయి. మిక్కిలి వేగంగా ఉల్కలు అంతటా రాలాయి. 
విశేషం: రక్తం, మాంసఖండములు, ఎముకలు కురియటం, ఉల్కలు రాలటం, నక్కలు కూయటం వంటి అపశకునాలు కౌరవులకు 
ముందు కలుగబోయే ఉపద్రవాలను సూచించేవి, భయాన్ని గొలిపేవి. 
తే. అమ్మహోత్పాతములకు భయంబు గొనక । కౌరవులు శంఖములు మోయ భేరు లులియ 

నగ్గలిక సేన నడిపించి; రంత సమద । గమనమున వారి సేనయు. గదియ నడచె. 133 
ప్రతిపదార్థం: కౌరవులు= దుర్యోధనాదులు; ఆ+మహా+ఉత్సాతములకున్‌= ఆ అపశకునాలకు; భయంబు+కొనక= భయపడక; 
శంఖములు= శంఖాలు; మైోయన్‌= ధ్వనింపగా; భేరులు= దుందుభులు; ఉలియన్‌= ధ్వనించగా; అగ్గలికన్‌= ఆధిక్యంతో - 
గొప్పగా; సేనన్‌= సైన్యాన్ని; నడిపించిరి; అంతన్‌= అప్పుడు; సమదగమనమునన్‌= గర్వంతో కూడిన నడకతో; వారి= ఆ పాండవుల 
యొక్క; సేనయున్‌= సైన్యంకూడా; కదియనడచెన్‌= చేరనడిచింది. 
తాత్సర్యం: కౌరవులు ఆ మహోత్సాతాలకు భయపడక, శంఖాలు మోయగా, దుందుభులు ధ్వనించగా, 
ప్రశంసాపూర్వకంగా సైన్యాలను నడిపించారు. అపుడు పాండవుల సేనలు కూడా సగర్వంగా చేర నడిచాయి. 


వ. అప్పుడు. 134 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: కౌరవ, పాండవ సేనలు సమానంగా ముందుకు నడిచినపుడు. 


క నరు(డును రాధేయుండు నొం । డొరువులతో. బెనంగు వేడ్క లుల్లంబులలో 
గురువులు వాటిగ నిలిచిరి । యిరుదెటి(గుల సైనికులకు నేడ్తెటి మిగులన్‌. 135 


ప్రతిపదార్థం: నరుండును= అర్జునుడును; రాధేయు(డున్‌= కర్టుడును; ఒండు+ఒరువులతోన్‌= ఒకరితో ఒకరు; పెనంగు= 
యుద్దంచేసే; వేడ్కలు= వినోదాలు; ఉల్లంబులలోన్‌= మనస్సులలో; గురువులు వాజగన్‌= అతిశయించగా; ఇరుదెజింగుల= 
రెండు వైపుల; సైనికులకున్‌= సేనలోని వారికి; ఏడ్తెణ= పరాక్రమం; మిగులన్‌= పెరుగగా; నిలిచిరి= నిలబడ్డారు. 
తాత్పర్యం: రెండు పక్షాల సైనికులకు పరాక్రమం అతిశయించగా, కర్ణార్టునులు ఒకరితో ఒకరు యుద్దంచేసే 
కొరకు ఉబలాటపడి నిలిచారు. 
తే. ఇట్లు లొండొంటిం గదియంగ నెలమి నడచి । బలము లొక్కింత సేపు నిశ్చలతం బొలిచె 

మవ్వమెసంగు వనంబుల మావు లెంత । యైన. జెలువార సొగసి యున్నట్ల పోలె. 136 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ విధంగా; ఒండు+ఒంటిన్‌= ఒకదానితో ఒకటి; కదియంగన్‌= కలియబడటానికి; ఎలమిన్‌= 
వికాసంతో; నడచి= ముందుకు నడిచి; బలములు= సేనలు; మవ్వము= కోమలత్వం; ఎసంగు= ఒప్పు; వనంబులన్‌= తోటలలో; 
మావులు= మామిళ్ళు; ఎంత ఐనన్‌= ఎంతగానో; చెలువారన్‌= అందము మీర; సొగసి ఉన్నట్టు+అ పోలెన్‌= ఒప్పి ఉన్న విధంగానే; 
ఒక్కింత సేపు= కొంతసేపు; నిశ్చలతన్‌= కదలకుండ; పొలిచెన్‌= ఒప్పాయి. 


తాత్పర్యం: ఈ విధంగా రెండు వైపులగల సైన్యాలు ఒకదాన్నొకటి ఎదుర్కోటానికి వికాసంతో ముందుకు సాగినవై, 
చిగురు తొడిగిన మామిళ్ళు, తోటలో అందంతో ఒప్పినట్టు తోచి, కొద్దిసేపు నిశ్చలత్యాన్ని పొందాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


క. తదనంతరంబ ద్రోణుం । డుదితార్మునిC గ్రేణిసేయు నుజ్వల రథ మె 
ల్ల దిశలు వెలింగింపంగ బె । ట్టిదముగ మును గవిసె మొన గడిమితో. గదియన్‌. 137 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఉదిత+అర్కునిన్‌= ఉదయించిన 
సూర్యుడిని; క్రేణి+చేయు= పరిహసించు; ఉజ్జ్వల రథము= మిక్కిలి వెలుగొందే రథం; ఎల్లదిశలు= దిక్కులన్నిటిని; వెలిగింప(గన్‌= 
ప్రకాశించేటట్టు చేయగా; మొన= సైన్యం; కడిమితోన్‌= పరాక్రమంతో; కదియన్‌= సమీపించగా; బెట్టిదముగన్‌= ఉద్దతితో; మును= 
మొదట; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: ఆ తరువాత (ద్రోణుడు, ఉదయించిన సూర్యుడి వంటి తన ఉజ్జ్వలమైన రథం దిక్కులన్నిటిని 
వెలిగించగా, సైన్యం పరాక్రమంతో దగ్గరికి చేరగా, ఉద్దతితో మొదట శత్రుసైన్యాన్ని డీకొన్నాడు. 


క. మన బలము గదియు బలువిడి( । గనుంగొని యర్జును(డు దొలుత6 గవియంగం బేరు 
బున దాశె వారి సైన్యము । వినువీథి నమర్య గణము వేడుక. జూడన్‌. 138 


ప్రతిపదార్దం: మన బలము= మన సైన్యం; కదియు= పైకురికే; బలువిడిన్‌= విధమును; కనుంగొని= చూచి; అర్జును(డు; 
తొలుతన్‌= మొదట; కవియంగన్‌= తాకగా; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; అమర్య= దేవతల; గణము= సమూహం; వేడుకన్‌= 
వినోదంతో; చూడన్‌= చూడగా; పేరు+ఉబ్బునన్‌= మిక్కిలి ఉత్సాహంతో; వారి సైన్యము= పాండవుల సైన్యం; తాణెన్‌= 
ఎదుర్కొన్నది. 

తాత్పర్యం: మన సైన్యం తాకే విధాన్ని తెలిసికొని అర్జునుడు తొలుత ఆ(క్రమించగా, ఆకాశం నుండి దేవతలు 
వినోదంతో చూడగా, పాండవ సైన్యం మిక్కిలి ఉత్సాహంతో మార్కొన్నది. 


సీ. రథకరి తురగోత్ళ పృథివీ పరాగంబు । దెసల నాకసమున దీటుకొనంగ, 
బాణాది హేతి సంపాత జాతములగు । మంట లర్మాంశుల మరల. ద్రోవ, 
హస్తికపాల రథావయవములు భ । గృ్నములగు రవము లుగ్రముగ. జెలంగ, 
వివిధ సేనాం గాంగ విదళనంబున. గ్రమ్ము । రక్తపూరములు ఘోరంబు గాంగ 


తే  గలయ బెరసిన పాండవ కౌరవ ప్ర । చండ సైన్యద్వయంబు నుద్దండ సమర 
గతులు వెక్కస మొనరించె ఖచరసాధ్య । సిద్దులకు; ననుబోంట్లకు( జెప్ప నేల? 139 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 47 


ప్రతిపదార్థం: రథ= రథాల; కరి= ఏనుగుల; తురగ= గుర్రాల నుండి; ఉత్హ= లేచిన; పృథివీ= నేలయొక్క; పరాగంబు= దుమ్ము; 
దెసలన్‌= దిక్కులలో; ఆకసమునన్‌= ఆకాశంలో; దీటుకొనంగన్‌= కమ్ముకొనగా; బాణ= బాణాలు; ఆది= మొదలైన; హేతి= 
ఆయుధాలు; సంపాత= పడటం వలన; జాతములు+అగు= పుట్టిన; మంటలు= జ్వాలలు; అర్క= సూర్యుడియొక్క; అంశులన్‌= 
కిరణాలను; మరలన్‌+(త్రోవన్‌= వెనుకకు నెట్టగా; హస్తి= ఏనుగుల; కపాల= పురైలయు; రథ= రథాలయొక్క; అవయవములు= 
అంగాలు; భగ్నములు+అగు= విరిగిపోయే; రవములు= చప్పుళ్ళు; క్రమముగన్‌= వరుసగా; చెలంగన్‌= ధ్వనింపగా; వివిధ= 
బహువిధాలైన; సేనా+అంగ= రథ, గజ, తురగ, పదాతి సేనల యొక్క; అంగ= అవయవాలు; విదళనంబునన్‌= ఛేదింపబడటం 
వలన; (క్రమ్ము= కమ్ముకొన్న; రక్త= నెత్తుటి యొక్క; పూరములు= ప్రవాహాలు; ఘోరంబు= భయంకరం; కా(గన్‌= కాగా; కలయ 
బెరసిన= కలిసి వ్యాపించిన; పాండవ= పాండవుల; కౌరవ= కౌరవ పక్షంవారి; ప్రచండ= సహించరాని; సైన్యద్వయంబున్‌= రెండు 
సైన్యాలు; ఉద్దండ= తీవ్రమైన; సమర= యుద్దంయొక్క; గతులు= నడకలు; ఖచర= ఆకాశంలో తిరిగే; సాధ్య= సాధ్యులు; 
సిద్దులకున్‌= సిద్దులనే దేవ జాతులకు; వెక్కసము= దుస్ఫహం; ఒనరించెన్‌= చేసింది; మము బోంట్లకున్‌= మావంటివారిని 
గూర్చి; చెప్పన్‌+ఏల?= చెప్పవలసిందేముంది? 

తాత్సర్యం: రథాలు, ఏనుగులు, గుర్రాల నుండి లేచిన దుమ్మంతా దిక్కులన్నింటా, ఆకాశమంతటా వ్యాపించింది. 
బాణాలు మొదలైన ఆయుధాల తాకిడిచేత రేగిన మంటలు సూర్యకిరణాలను వెనుకకు నెట్టాయి. ఏనుగుల 
పుర్రెలు, రథాల అంగాలు విరిగిపోయే చప్పుడులు భయంకరంగా అలముకొన్నవి. చతురంగ బలాల విచ్చేదం 
వలన కమ్ముకొన్న రక్త ప్రవాహాలు భయం గొలిపినవి. ఈ విధంగా కౌరవ, పాండవ సైన్యాలు మహో[గ్రంగా 
పోరాడుతుంటే సిద్ధ సాధ్యాది దేవ వర్గానికే సహించరానిదిగా ఉంటే మావంటివారి సంగతి చెప్పవలసింది ఏమున్నది?” 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. పాండవ, కౌరవ యోధులు మహో[గ్రంగా యుద్దం చేస్తుండగా వీరరౌద్రాలు ఉప్పాంగాయి. వీఠరరస 
విజృంభణ వలన సర్వత్రా ధూళి అలముకోవటం, ఆయుధజ్వాలలకు సూర్యకిరణాలు వెనుదిరిగిపోవటం వంటి అద్భుత దృశ్యాలు 
ఏర్పడ్డవి. ఏనుగుల తలలు నుగ్గు కావటం, రథావయవాలు తునాతునకలు కావటం, రక్తపుటేరులు పారటం వంటి సన్నివేశాల 
వలన బీభత్సం వ్యక్తమౌతున్నది. ఇందులో వీర, రౌద్రాద్భుత, బీభత్సరసాలు కన్నులకు కట్టినట్టు వర్ణించబడ్డాయి. 


వ. ఇవ్విధంబునం దొడంగి చెల్లు సంకుల సమరంబునం దన కనకరథం బరుణ తురంగంబుల చటుల చిత్ర 
సంచారంబులం గొటివి ద్రిప్పిన తెటింగున నేదిక్కు సూచినం దానయై పెక్కు రథంబులను బుద్ది పాండవ 
పాంచాల యోధులకు బుట్టునట్లుగా విహరించి, వివిధ విశిఖనిచయంబులు నిగిడించుచుం గుంభ 
సంభవుండు. 140 


ప్రతిపదార్ధం: ఈ+విధంబునన్‌= ఇట్టా; తొడంగి= పూని; చెల్లు= నడచే; సంకుల సమరంబునన్‌= ఘోర యుద్దంలో; తన= 
తనయొక్క; కనక రథంబు= బంగారు తేరు; అరుణ తురంగంబుల= ఎర్రని గుర్రాల యొక్క; చటుల= చలించే; చిత్ర= విచిత్రమైన; 
సంచారంబులన్‌= విహరించటంవలన; కొజవి+త్రిప్పిన= కొరవిని త్రిప్పిన; తెజంగునన్‌= విధంగా; ఏ దిక్కు= ఏ వైపు; చూచినన్‌= 
చూచినా; తాను+అ+ఐ= తానేఅయి; పెక్కు రథంబులు= అనేక రథాలు; అను బుద్ది= అనే తలపు; పాండవ= ధర్మజాదులకు; 
పాంచాల= పాంచాలురైన (ద్రుపదాది; యోధులకున్‌= వీరులకు; పుట్టునట్టుగాన్‌= కలుగు విధంగా; విహరించి= విహారం చేసి; 
వివిధ= అనేకాలైన; విశిఖ= బాణాల; నిచయంబులు= సమూహాలు; నిగిడించుచున్‌= (ప్రయోగిస్తూ; కుంభసంభవుండు= ద్రోణుడు. 


తాత్సర్యం: ఈ విధంగా జరిగే రెండు పక్షాల యుద్దంలో తన బంగారు తేరు, ఎర్రని గుర్రాలు చేసే విచిత్ర 
విహారాలు, కొరవి (త్రిప్పినట్టు ఏ దిక్కు చూచినా తానే అయి, పాండవ, పాంచాల యోధులకు అనేక రథాలలో 
విహరిస్తున్నట్టు తోచి, అనేక బాణజాలాలను ప్రయోగిస్తూ (ద్రోణుడు. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలంకారం ఉపమ. 


క. కూల్లుచు గజముల నెత్తుటం | దేల్చుచు. దురగముల వీ(క( దేరులు మరలన్‌ 

వెల్దుచు. గాల్టలములం బొరి । మాల్లుచు రౌద్రముగ మారిమసంగిన భంగిన్‌. 141 
ప్రతిపదార్థం: గజములన్‌= ఏనుగులను; కూల్చుచున్‌= సంహరిస్తూ; తురగములన్‌= గుర్రాలను; నెత్తుటన్‌= రక్తంలో; తేల్చుచున్‌= 
తేలేటట్లు చేస్తూ; వీ(కన్‌= బలంతో; తేరులు= రథాలు; మరలన్‌ వెల్చుచున్‌= వెనుకకు మరలిపోయేటట్టు చేస్తూ; కాల్బలములన్‌= 
పదాతి సైన్యాన్ని; పొరిమాల్చుచున్‌= చంపుతూ; రౌద్రముగాన్‌= భయంకరంగా; మారి మస(గన= మారి వ్యాధితో జనక్షయం 
జరిగిన; భంగిన్‌= విధంగా. 
తాత్పర్యం: మహా భయంకరంగా మారి వ్యాధికి (ప్లెగువ్యాధికి) జన క్షయం జరిగినట్టు, ఏనుగులను కూలుస్తూ, 
గుర్రాలను నెత్తుట తేలుస్తూ, పరాక్రమంతో రథాలను వెనుకకు మరలిపోయేటట్లు చేస్తూ, పదాతి దళాన్ని చంపుతూ 
(ద్రోణుడు స్రైరవిహారం చేశాడు). 


విశేషం: అలం: ఉపమ. 
వ. సంగర క్రీడ సలుపు నయ్యవసరంబున. 142 
ప్రతిపదార్థం: సంగర= యుద్దం అనే; (క్రీడ= ఆట; సలుపు= ఆడే; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: [ద్రోణుడు యుద్ద క్రీడ: సలిపే ఆవేళ, 
ఠా 
క. పాయవడు రథచయంబులు । సాయక హతి( జెదరు( బ్రకయ జలధర పటు గ 
ర్లాయత తర్జన లీలం బ । లాయిత మగు పాండుసుత బలంబు నరేంద్రా! 143 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ధృతరాష్ట్ర మహారాజా!; రథ= రథాల; చయంబులు= సమూహాలు; పాయవడున్‌= చీలిపోతాయి; 
పాండుసుత= పాండవుల; బలంబు= సైన్యం; సాయక= బాణాల; హతిన్‌= దెబ్బకు; చెదరున్‌= చెదరిపోయాయి; ప్రళయ= 
ప్రళయకాలమందలి; జలధర= మేఘాల యొక్క; పటు= గొప్పవైన; గర్జా= ఉరుములనే; ఆయత= దీర్ణములైన; తర్ణన= అదలింపుల 
చేతవలె; పలాయితము+అగున్‌= పారిపోతుంది. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! బాణాల దెబ్బకు రథ సమూహాలు చీలిపోయి, పాండవుల సైన్యం చెదరి 
పోయి ప్రళయకాలంలోని మేఘాల గర్జనలనే దీర్భమైన అదలింపులచేత వలె పలాయనం చిత్తగించింది. 
విశేషం: అలం: ఉపమ - రూపకానుప్రాణితం. గర్జాయత తర్జన - రూపకం. లీలన్‌ - ఉపమ. 
క పొదువుచు విచ్చుచు బలువిడి | నెదురుచు( బాజుచును మతి మహీభాగము గ్ర 

క్కదలం గార్ముక విద్యా । విదు€ డగు గురుతోడ( బోరె వివిధ బలంబుల్‌. 144 


ప్రతిపదార్థం: వివిధ బలంబుల్‌= అనేక సైన్యాలు; పొదువుచున్‌= ఆ(క్రమిస్తూ; విచ్చుచున్‌= చీలుతూ; బలువిడిన్‌= బలంతో; 
ఎదురుచున్‌= ఎదుర్కొంటూ; పాణుచును= పరుగెత్తుతూ; మణి= మళ్ళీ; మహీభాగము= భూభాగం; (గ్రక్కదలన్‌= మిక్కిలి 
కదలగా; కార్ముకవిద్యా= ధనుర్విద్యను; విదుండు+అగు= తెలిసిన; గురుతోడన్‌= (ద్రోణాచార్యుడితో; పోరెన్‌= యుద్దం చేశాయి. 
తాత్పర్యం: పాండవుల చతురంగ బలాలు శత్రువులను ఆ(క్రమిస్తూ, చీలిపోతూ, బలంతో ఎదుర్కొంటూ, 
పరుగెత్తుతూ, భూమి అంతా చలించగా ధనుర్విద్యావిదుడైన (ద్రోణాచార్యుడితో పోరాడాయి. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 49 
ద్రోణుడు సాండన సైన్యంబుపై రేంగి దివ్యాస్తంబుల శక్తి సూపుట (సం. 7-13-1) 


వ. అట్టియెడనాచార్యుం డసమాన శౌర్యంబును, మాననీయదోస్సారంబును, దివ్యాస్త ప్రభావంబును జూపినం 
గౌంతేయ సైన్యంబునందు. 145 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= అప్పుడు; ఆచార్యుండు= ద్రోణుడు; అసమాన= సాటిలేని; శౌర్యంబును= శూరత్వాన్ని; మాననీయ= 
మన్నించదగిన; దోఃసారంబునున్‌= బాహుబలాన్ని; దివ్య= దేవతా సంబంధమైన; అ(స్త= అస్రాలయొక్క; ప్రభావంబునున్‌= 
మహిమను; చూపినన్‌= చూపగా; కౌంతేయ= కుంతీపుత్రుల; సైన్యంబు+అందున్‌= సైన్యంలో. 
తాత్సర్యం: అప్పుడు [ద్రోణుడు సాటిలేని శూరత్వాన్ని, గౌరవించదగిన బాహుబలాన్ని, దివ్యాస్రాల మహిమను 
చూపగా పాండవ సైన్యంలో. 
సీ. తటుచుగాందెగిపడ్డ ధవళ చామరములు । డిండీరముల యొప్పు( బుండరీక 
ములు మరాళంబుల పొలుపును గరవాల । ములు మీన భంగియు(, దలలు శిలల 
చాడ్చును, గేశముల్‌ శైవాలరేఖయు, | మాంసంబు పంక సమానతయును, 
దాల్ప భటాశ్వమాతంగాంగ భగ్నర । థముల తిట్టలు పులినములు గాగ 


తే. ధీరవరకోటి ద్రెళ్ళిన వీరతతికి ।; సంభ్రమము వుట్ట సంభృతోత్సాహ లీల 
నుబ్బి భూతబేతాళంబు లోలలాడ । నిట్టలంబగు నెత్తురు టేటు వటిపె. 146 


ప్రతిపదార్థం: తణుచుగాన్‌= ఎక్కువగా; తెగిపడ్డ= విరిగిపడ్డ; ధవళ= తెల్లని; చామరములు= చమరీ మృగపు వాలాలతో చేసిన 
వీవనలు; డిండీరముల= నురుగులు; ఒప్పున్‌= ఒప్పును; పుండరీకములు= తెల్లగొడుగులు; మరాళంబుల= హంసల; పొలుపును= 
విధమును; కరవాలములు= కత్తులు; మీన= చేపల; భంగియున్‌= రీతిని; తలలు= శిరస్సులు; శిలల= రాళ్ళ; చాడ్పును= విధమును; 
కేశముల్‌= వెండ్రుకలు; శైవాలరేఖయున్‌= నాచువలెను; మాంసంబు= మాంసం; పంకసమానతయును= బురదతోడి సమానత్వమును; 
తాల్పన్‌= ధరింపగా; భట= కాల్చలాల; అశ్వ= గుర్రాల; మాతంగ= ఏనుగుల; అంగ= అవయవాలయు; భగ్న= విరిగిన; రథముల= 
రథాల యొక్క; తిట్టలు= కుప్పలు; సైకతములు= ఇసుక తిన్నెలు; కాంగన్‌= కాగా; ధీర= ధైర్యవంతులలో; వర= శ్రేష్టులయొక్క; 
కోటి= సమూహం; (తెళ్ళిన= చచ్చిపడిన; వీర= యోధుల యొక్క; తతికిన్‌= సంఘానికి; సంభ్రమము= ఆశ్చర్యం; పుట్టన్‌= 
కలుగగా; సంభృత= నిండిన; ఉత్సాహ= ఉత్సాహం యొక్క; లీలన్‌= విలాసంతో; ఉబ్బి= సంతసించి; భూత= దయ్యములు; 
బేతాళంబులు= పిశాచాలు; ఓలలాడన్‌= తేలియాడగా; ఇట్టలంబు+అగు= అధికమైన; నెత్తురు+ఏణు= రక్తపువాగు; పజపెన్‌= 
(ప్రవహింపచేశాడు. 


తాత్సర్యం: ఏపుగా తెగిపడ్డ తెల్లని చామరాలు నురుగువలె, తెల్లని గొడుగులు హంసలవలె, కత్తులు చేపలవలె, 
తలలు రాళ్ళవలె, వెండ్రుకలు నాచువలె, మాంసం బురదవలె ఒప్పుగా, భటుల, గుర్రాల, ఏనుగుల, రథాల అంగాల 
రాసులు ఇసుక తిన్నెలుకాగా, ధీరవరుల సమూహం పడిపోవుటవలన వీరులకు ఆశ్చర్యం కలుగగా, ఉత్సాహ 
విలాసంతో ఉబ్బి భూతబేతాళగణాలు తేలియాడేటట్టు ద్రోణుడు రక్తపుటేరును ప్రవహింపజేశాడు. 


విశేషం: ఇక యుద్దవీరాన్ని ఉద్దీపింపజేసే చామరాలు, గొడుగులు, కత్తులు మొదలైన సామగ్రి తునాతునకలైపోయి నెత్తురుటేరులో 
నురుగు, చేపలు, రాళ్ళు, నాచు మున్నగునవిగా మారి బీభత్సరసానికి ఉద్దీపకాలుగా మారిపోయినవి. 


వ. అప్పుడు. 147 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు మహాపరా(క్రమంతో విజృంభించి పాండవ సైన్యాన్ని బీభత్సం పాలు చేసిన సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. గగన మధ్యంబునకు వచ్చి ఖరకరుండు । దేఖి చూడంగ రాక యుద్దీప్తుం డగుచు 
నెట్లు వెలుగొందు ద్రోణుండు నట్ల వెలు(గు । చున్న గను గొని ధర్మజుం డురవడించి. 148 


ప్రతిపదార్థం: ఖరకరుండు= తీక్షణమైన కిరణములు గల సూర్యుడు; గగన= ఆకాశంయొక్క; మధ్యంబునకున్‌= నడిమికి; 
వచ్చి= ఏతెంచి; తేజీచూడంగరాక= చక్కగా చూడటానికి వీలుగాక; ఉద్దీప్తడు+అగుచున్‌= మిక్కిలి (ప్రకాశిస్తూ; ఎట్టు= ఏ 
విధంగా; వెలు(గొందున్‌= వెలుగునో; ద్రోణుండున్‌= (ద్రోణాచార్యుడు కూడా; అట్టు+అ= అట్లే; వెలుగుచున్నన్‌= ప్రకాశిస్తుండగా; 
కనుంగొని= చూచి; ధర్మజుండు= ధర్మరాజు; ఉరవడించి= మిక్కిలి వేగిరపడి. 


తాత్సర్యం: సూర్యుడు నట్టనడిమి ఆకాశంలోకి వచ్చి మండిపోతూ తేరి చూడరాకుండ వెలిగినట్లు, ద్రోణుడు 
యుద్దరంగంలో వెలిగి పోవటం చూచి, ధర్మరాజు వేగిరపడ్డవాడై. 


విశేషం: అలంకారం ఉపమ. 

వ. ధనంజయ ధృష్టద్యుమ్నుల నాలోకించి యమ్మహావీరు వారించుటకు నియోగించిన. 149 
ప్రతిపదార్థం: ధనంజయ= అర్జునుడిని; ధృష్టద్యుమ్నులను= పాండవ సేనానియెన ధృష్టద్యుమ్నుడిని; ఆలోకించి= చూచి; 
ఆ+మహావీరున్‌= ఆ మహాయోధుడైన ద్రోణుడిని; వారించుటకున్‌= అడ్డుకొనటానికి; నియోగించినన్‌= నియమించగా. 
తాత్సర్యం: అర్జునుడిని, తమ సేనానియైన ధృష్టద్యుమ్నుడిని చూచి, ఆ మహావీరుడైన (ద్రోణుడిని అడ్డగించటానికి 
నియమించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. చంచత్తుంగ తురంగ సత్వరగతి స్పారీభవత్మేతనో 
దంచద్దీప్తులు ప్రజ్వరిల్ల నతిసాంద్రంబై శరశ్రేణికా 
సంచారంబు నితాంత ఘోరముగ నాచార్యున్‌ వడిం దా(కె న 
ప్పాంచాల క్షితిపాల నందనుడు శుంభద్వీర్యసంరంభు.డై. 150 


ప్రతిపదార్థం: ఆ+పాంచాల= ఆ పాంచాల దేశపు; క్షితిపాల= రాజుయొక్క; నందను(డు= కుమారుడైన ధృష్టద్యుమ్నుడు; శుంభత్‌= 
ప్రకాశించే; వీర్య= బలంతో; సంరంభు(డు+ఐ= వేగిరపాటు కలవాడై; చంచత్‌= చలిస్తున్న; తుంగ= ఎత్తైన; తురంగ= 
గుర్రాలయొక్క; సత్వర= వేగంతోకూడిన; గతి= నడకచేత; స్పారీభవత్‌= అధికమగుచున్న; కేతన= పతాకంయొక్క; ఉదంచత్‌= 
సైకెగసే; దీప్తులు= వెలుగులు; ప్రజ్వరిల్లన్‌= మిక్కిలి ప్రకాశించగా; అతి సాంద్రంబు+ఐ= మిక్కిలి దట్టమైన; శర= బాణాలయొక్క; 
డ్రేణికా= సమూహముయొక్క; సంచారంబు= (ప్రసారం; నితాంత= మిక్కిలి; ఘోరముగన్‌= భయంకరంగా; ఆచార్యున్‌= 
ద్రోణుడిని; వడిన్‌= వేగంగా; తాకెన్‌= తాకినాడు. 


తాత్పర్యం: పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడు బల సంరంభంతో, చలిస్తున్న ఉన్నతాశ్వాలయొక్క తీవ్రమైన 
నడకచేత కదల్చబడిన పతాకం యొక్క దీప్తులు మిక్కిలి ప్రకాశించగా, తీవ్ర బాణజాలాన్ని విరజిమ్ముతూ 
మహాభయంకరంగా (ద్రోణాచార్యుడిని ఢీకొన్నాడు. 


విశేషం: ఇందలి వర్లన వీర రసాన్ని ఉద్దీపింపజేసేది. 
లం యలు 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 51 

వ. తదనంతరంబ. 151 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు [ద్రోణుడిని ఎదుర్కొన్నంతలోనే. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నరు€ డగ్గలికం దజుముచు. । బురికొలిపిన గండుమిగిలి భూరిబలంబుల్‌ 

గురునిం బొదివె నప్పార్షతు । నరదమునకు మించి రభస మత్యుగ్రముగన్‌. 152 
ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; అగ్గలికన్‌= పూనికతో; తణుముచున్‌= వెంబడిస్తూ; పురికొలిపినన్‌= (ప్రోత్సహించగా; గండు 
మిగిలి= అధిక పౌరుషంతో; భూరిబలంబుల్‌= అధికమగు సైన్యాలు; ఆ+పార్షతు= ఆ ధృష్టద్యుమ్నుడి; అరదమునకున్‌= రథాన్ని; 
మించి= దాటి; రభసము= వేగం; అతి+ఉ(గ్రముగన్‌= మిక్కిలి భయం గొలుపగా; గురునిన్‌= ద్రోణాచార్యుడిని; పొదివెన్‌= 
ఆక్రమించాయి. 
తాత్సర్యం: అర్జునుడు పూనికతో వెంబడించి ప్రోత్సహించగా భూరిసైన్యాలు ధృష్టద్యుమ్నుడి రథాన్ని దాటి, 
భయంకర వేగంతో మిక్కిలి ద్రోణాచార్యుడిని ఆక్రమించాయి. 


క పొదువుటయుం గను(గవం గెం । పొదవ(గ మెయి వొంగి ద్రోణు( డున్మదలీలం 
దదనీకముల( గలంచుచు । ముదుకం డయ్యును కుమారమూర్తిం బొలిచెన్‌. 153 

ప్రతిపదార్థం: పొదువుటయున్‌= ఆ(క్రమించగా; కను(గవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎరుపు; ఒదవంగన్‌= కలుగగా; మెయి= 
దేహం; పొంగి= ఉప్పొంగి; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఉన్మత్తుగతిన్‌= పిచ్చివాడివలె; తద్‌+అనీకములన్‌= ఆ పాండవుల 
సేనలను; కలంచుచున్‌= కలత పెడుతూ; ముదుకండు= ముసలివాడు; అయ్యును= అయికూడ; కుమార= కుమారస్వామియొక్క, 
యువకుడి యొక్క; మూర్తిన్‌= రూపంతో; పొలిచెన్‌= ఒప్పాడు. 

తాత్పర్యం: అర్జునుడి సేనలు ఆ(క్రమించగానే, కన్నులు ఎ(ర్రవారగా, శరీరం ఉప్పొంగిపోయి ద్రోణాచార్యుడు, 
పిచ్చివాడివలె అర్జున, ధృష్టద్యుమ్నుల సైన్యాలను కలత పెడుతూ ముసలివాడైనప్పటికీ కుమారస్వామివలె కనిపించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
క విను మప్పుడు నిజశక్తుల । కనురూపము గాంగ నిలిచి యద్దెస వీరుల్‌ 

పెన(గిరి రథ్యంబులు నా । తని సూతుని మేను శోణితంబునం దోంగన్‌. 154 
ప్రతిపదార్థం: వినుము= ధృతరాష్టా! వినుము; అప్పుడు= ఆ వేళ; ఆ+దెస= ఆ పాండవ పక్షపు; వీరుల్‌= యోధులు; నిజ= 
తమ; శక్తులకున్‌= బలాలకు; అనురూపము+కా(గన్‌= అనుకూలంగా; నిలిచి= నిలబడి; రథ్యంబులు= గుర్రాలు; ఆతని= ద్రోణుడి; 
సూతుని= సారథియొక్క; మేను= దేహం; శోణితంబునన్‌= రక్తంలో; తో(గన్‌= తేలగా; పెన(గిరి= పోరాడారు. 
తాత్సర్యం: ధృతరాష్ట్టా! వినుము. అప్పుడు పాండవ వీరులు తమ తమ శక్తులకు తగినట్టు సైన్యాలకు అండగా 
నిలిచి, పోరి, ద్రోణుడి సారథి శరీరాన్ని, గుర్రాలను రక్తంలో ముంచారు. 


క. గురు€ డలిగి పెలుచ నడరిన€ |; గరిఘోటక భటనికాయ కాయముల సమి 
ద్దరణి వొలిచె నరుణపయో । ధరసంవృతమైన గగనతలము చెలువునన్‌. 155 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; పెలుచన్‌= తీవ్రంగా; అడరినన్‌= విజృంభించగా; కరి= ఏనుగుల; 
ఘోటక= గుర్రాల; భట= సైనికుల; నికాయ= సమూహాల; కాయములన్‌= దేహాలతో; అరుణ= ఎర్రని; పయోధర= మేఘాలచేత; 
సంవృత= కమ్ముకొనిన; గగనతలము= ఆకాశం; చెలువునన్‌= విధంగా సమిత్‌+ధరణి= యుద్దభూమి; పొలిచెన్‌= ఒప్పారింది. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు కోపంతో విజృంభించగా, ఏనుగుల, గుర్రాల, భట సమూహాల రక్తంతో నిండి 
యుద్ధభూమి ఎర్రని మేఘాలతో కమ్ముకొన్న ఆకాశంవలె ఒప్పారింది. 


నిశేషం: అలం: ఉపమ. 


క అప్పుడు ధృష్టద్యుమ్నుండు । నిప్పు లురులు చూపు లడర నిశితాస్తములం 

గప్పె గురుని దతైపన్యం । బొప్పణి తన బెట్టిదంపు టురవడి( దెరలన్‌. 156 
ప్రతిపదార్హం: అప్పుడు= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు= పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు; నిప్పులు= అగ్నికణాలు; 
ఉరలు= రాలే; చూపులు= దృష్టులు; అడరన్‌= వ్యాపించగా; గురునిన్‌= (ద్రోణాచార్యుడిని; తద్‌+సైన్యంబులన్‌= అతడి సేనలను; 
ఒప్పు+అటి= ఒప్పునశించి; తెరలన్‌= పోగా; తన= తనయొక్క; బెట్టిదంపు= ఉద్దతమైన; ఉరవడిన్‌= వేగంతో; నిశిత+అ(స్తములన్‌= 
వాడి బాణాలతో; కప్పెన్‌= ఆక్రమించాడు. 


తాత్పర్యం: అపుడు పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడు, నిప్పులురాలే చూపులను సారించి, (ద్రోణుడిని, 
అతడి సైన్యాన్ని, కలత చెందిపోయేటట్టుగా, ఉద్దతమైన వేగంతో, వాడి బాణాలతో ఆక్రమించాడు. 


క, ద్రోణుని శరములు నిలుపుచు । బాణవితతి సేనమీందం బర(గించుచు గీ 

ర్వాణనుతు లెస(గ నత6 డ । క్షీణోద్దతి నట్లు సమరకేళి సలుపంగన్‌. 157 
ప్రతిపదార్థం: ద్రోణుని= ద్రోణాచార్యుడి; శరములు= బాణాలు; నిలుపుచున్‌= ఆపుతూ; బాణవితతిన్‌= బాణాల సమూహాన్ని; 
సేనమీందన్‌= సైన్యంపై; పరంగించుచున్‌= (ప్రసరింపజేస్తూ; గీర్యాణ= దేవతల; నుతులు= ప్రశంసలు; ఎసంగన్‌= అతిశయించగా; 
అతండు= ధృష్టద్యుమ్నుడు; అక్షీణ+ఉద్దతిన్‌= తరగని అహంకారంతో; అట్టు= ఆ విధంగా; సమరకేళి= యుద్దమనే ఆట; 


సలుపంగన్‌= ఆడగా. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడి బాణపరంపరను అడ్డుకొంటూ, తన బాణ సమూహాన్ని శత్రుసేనల మీద ప్రయోగిస్తూ, 
దేవతలు ప్రశంసించగా తరగని అహంకారంతో ధృష్టద్యుమ్నుడు యుద్దక్రీడ సలుపగా. 
అ ఠా 

క _ ఏచిన రథికవరులు ధను । రాచార్యుని యిరుగెలంకులందు( దటిమినం 

జూచి వడి సవ్యసాచి శ। రాచిత దేహులుగ జేసి నందజ గడిమిన్‌. 158 
ప్రతిపదార్థం: ఏచిన= రెచ్చిపోయిన; రథికవరులు= రథాలపైగల ్రేష్టులైన వీరులు; ధనురాచార్యుని= ద్రోణాచార్యుడి; 
ఇరు+కెలంకులందున్‌= రెండు వైపుల నుండి; తటిమినన్‌= పరుగెత్తిరాగా; చూచి= కని; వడిన్‌= వేగంగా; సవ్యసాచి= అర్జునుడు; 
అందజన్‌= రథికులనందరిని; కడిమిన్‌= పరాక్రమంతో; శర= బాణాలచేత; ఆచిత= కప్పబడిన; దేహులుగన్‌= శరీరం కలవారిగా; 
చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: రెచ్చిపోయిన కౌరవులవైపుగల రథిక శ్రేష్టులు ద్రోణాచార్యుడి రెండు ప్రక్కల నుండి ధృష్టద్యుమ్నుడిని 
తరుముకొనగా, ఇది చూచి, అర్జునుడు వెంటనే ఆ రథికవరులందరి దేహాలను బాణాలతో నింపివేశాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 53 


వ. _ ద్రోణుండు పది బాణములు ద్రుపదసూనుమేనం గీలించినం దూలక యతం డతనిపై నిశిత విశిఖవర్షంబు 
గురిసె; నయ్యిరువుర శరనికరంబు లంబరంబు గప్ప; నట్టియెడం బాండవాగ్రజ పురోగములగు దొరలు 
గడంగి కుంభసంభవుదెసకుం దణలిమిన మన వలని ఘనయోధవరులు వారిం దలపడి; రందు శకుని 
సహదేవుం దాడి. 159 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణుడు; పదిబాణములు= పది బాణాలు; ద్రుపదసూను= [ద్రుపుదుని పుత్రుడైన ధృష్టద్యుమ్నుని; 
మేనన్‌= శరీరంపై; కీలించినన్‌= నాటింపగా; తూలక= చలించక; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అతనిపైన్‌= (ద్రోణుడిమీద; 
నిశిత= వాడి అయిన; విశిఖ= బాణాలయొక్క; వర్షంబు= వాన; కురిసెన్‌= కురిపించినాడు; అయ్యిరువుర= ఆ ఇద్దరి యొక్క; 
శరనికరంబులు= బాణాల సమూహాలు; అంబరంబు= ఆకాశాన్ని; కప్పెన్‌= కప్పినవి; అట్టియెడన్‌= అప్పుడు; పాండవ+అ(గ్రజ= 
ధర్మరాజుకు; పురోగములగు దొరలు= ముందునడచు రాజులు; కడంగి= పూనుకొని; కుంభసంభవు= ద్రోణుడి; దెసకున్‌= వైపునకు; 
తజీమినన్‌= తరుమగా; మనవలని= మన వైపున ఉన్న; ఘన= గొప్పవారైన; యోధవరులు= వీరశ్రేష్టులు; వారిన్‌= పాండవులను; 
తలపడిరి= తాకారు; అందున్‌= వారిలో; శకుని; సహదేవున్‌= సహదేవుడిని; తాంకి= ఎదుర్కొని. 


తాత్పర్యం: ద్రోణుడు పది బాణాలను ధృష్టద్యుమ్నుడిపై వేయగా, అతడు కదలక ద్రోణుడి పై తీక్ష్‌ ణమైన బాణవర్గాన్ని 
కురిపించాడు. ఆ ఇద్దరి బాణ సమూహాలు ఆకాశాన్ని కమ్మివేశాయి. అట్టి సమయంలో ధర్మరాజు ముందున్న 
యోధులు (ద్రోణుడివైపు ఉరకగా, కౌరవ వీరులు వారితో పోరాడారు. అందులో శకుని సహదేవుడిని తాకి. 


మ. తురగవ్రాతము నొంచి కేతువు వెసం ద్రుంపంగ నాతండు గ్రో 
ధరయం బుగ్రము గాక యుండియును గాంధారేశు వీతధ్వజున్‌ 
విరథున్‌ విస్పురితాస్త్రఘట్టితునిం గావింపన్‌ గదాభీల మూ 
ర్తి రథం బుద్ధతి డిగ్గపాటి యత. డుర్విం గూల్టె. దత్సారథిన్‌. 160 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాల; (వ్రాతమున్‌= సమూహాన్ని; నొంచి= బాధించి; కేతువున్‌= ధ్వజాన్ని; వెసన్‌= వెంటనే; త్రుంపంగన్‌= 
విరువగా; ఆతండున్‌= ఆ సహదేవుడును; (క్రోధరసంబు= రోషభావం; ఉ(గ్రము= తీవ్రం; కాక+ఉండియును= కాకుండికూడ; 
గాంధార+-ఈశున్‌= గాంధారదేశపు రాజైన శకునిని; వీతధ్వజున్‌= పతాకం లేనివాడినిగా; విరథున్‌= రథంలేనివాడినిగా; విస్ఫురిత= 
చలించిన; అ(స్త= బాణాలచేత; ఘట్టితునిన్‌= పొదువబడినవాడినిగా; కావింపన్‌= చేయగా; గదా= గదచేత; ఆభీల= భయంకరమైన; 
మూర్తి= రూపంకలవాడు; రథంబు= రథాన్ని; ఉద్దతిన్‌= అహంకారంతో; డిగ్గపాటి= (క్రిందికి ఉరికి; అతండు= ఆ శకుని; 
తద్‌+సారథిన్‌= ఆ సహదేవుడి యొక్క రథం నడుపువాడిని; ఉర్విన్‌= నేలపై; కూల్చెన్‌= కూలనేశాడు. 


తాత్సర్యం: (శకుని సహదేవునిపై కురికి), అతడి గుర్రాలను చంపి, పతాకాన్ని విరువగా, సహదేవుడు కోపతీవ్రత 
లేకయే శకునియొక్క రథాన్ని, ధ్వజాన్ని విరిచి, బాణజాలంతో అతడిని ఆ(క్రమించాడు. అపుడు గదచేత 
భీకరాకారంగల వాడైన శకుని ఉద్దతితో రథాన్ని దిగి, పరుగెత్తి సహదేవుడి సారథిని చంపాడు. 
క సహదేవుండును గద గొని | మహి కెరంగిన యప్పు డొప్పె మనుజేశ్వర! య 

మృహిత సుభట యుగము శిఖర | సహిత మహాశైలయుగ్మ సదృశాకృతియై. 161 


ప్రతిపదార్థం: మనుజేశ్వర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సహదేవుండును= సహదేవుడు కూడ; గదన్‌+కొని= గత చేతపట్టి; మహికిన్‌= 
భూమిపైకి; ఎరంగినయప్తుడు= దిగినప్పుడు; ఆ+మహిత= ఆ గొప్పనైన; సుభట యుగము= వీరుల జత; శిఖర= శిఖరాలతో; 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


సహిత= కూడిన; మహా= గొప్పు; 3ల= పర్వతముల; యుగ్మ= జంటతో; సదృశ= సమానమైన; ఆకృతి+ఐ= రూపము కలదై; 
ఒప్పెన్‌= ఒప్పారింది. 

తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు గద తీసికొని భూమిపైకి దిగగా, మహావీరులైన శకుని సహదేవుల 
జంట శిఖరాలుగల రెండు పర్వతాల జంటవలె రాణించింది. 


విశేషం: అలం: ఉపమ. 


క వింశతి శరముల నేసి వి । వింశతి ననిలజు. డతండు వీళనగుచు6 ద 
త్రాంశుధనుర్దండము రెం । డంశములుగ నేసి వెడందయమ్మున. బెలుచన్‌. 162 


ప్రతిపదార్థం: అనిలజుండు= భీముడు; వివింశతిన్‌= వివింశతి అనేవాడిని; వింశతి= ఇరవై; శరములన్‌= బాణాలతో; ఏసెన్‌= 
పరాక్రమంతో వేశాడు; అతండు= ఆ వివింశతి; వీంకన్‌= పరాక్రమంతో; నగుచున్‌= నవ్వుతూ; తత్‌= ఆ భీముడి యొక్క; 
ప్రాంశు= ఉన్నతమైన; ధనుస్‌+దండము= దండం వంటి ధనుస్సును; వెడంద= పెద్ద; అమ్మునన్‌= బాణంతో; పెలుచన్‌= 
ఆటోపంగా; రెండు= రెండైన; అంశములుగన్‌= తునుకలుగా; ఏసెన్‌= వేశాడు. 


తాత్సర్యం: భీముడు ఇరవై బాణాలను వివింశతిపై ప్రయోగించగా, అతడు ఆటోపంతో ఉన్నతమైన అతడి 
ధనుస్సును పెద్ద బాణంతో రెండుగా విరిచాడు. 


సీ, మన బల మార్చిన. గినిసి భీముడు గద । నతని యశ్వంబుల నవని గూల్లె; 
భూరిశ్రవుడు పొలుపారి ధృష్టద్యుమ్ను!। గప్పె నస్తముల; శిఖండి యేచి 
యాతని నిలు నిలుమని తాంకి శరవృష్టి( । బొదివె; బిశాచముల్‌ వూనుతేరు 


లెక్కి కప్పారెడు నెలువు చర్మపు గత్త । ళములతో ఖరనిస్వ్వనములు సెలంగ 


తే. నసుర వల్లభు లగు నలంబుస ఘటోత్క। చులు సముద్దతి. దొడరి మాయలు వొనర్ది 
పేర్చి యొండొరు నొంచుచు( బెనంగి పెనంగి । తెల్లముగ( జూడ( జూడ నద్భశ్యు లైరి. 163 


ప్రతిపదార్థం: మన= మనయొక్క; బలము= కౌరవసైన్యం; ఆర్చినన్‌= బొబ్బలు పెట్టగా; భీముడు; కినిసి= కోపించి; గదన్‌= 
గదచేత; అతని= ఆ వివింశతి; అశృంబులన్‌= గుర్రాలను; అవనిన్‌= నేలపై; కూల్చెన్‌= పడవేశాడు; భూరిశ్రవుడు; పొలుపారి= 
ఒప్పారి; అ(స్తములన్‌= బాణాలచేత; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కప్పెన్‌= ముంచాడు; శిఖండి; ఏచి= చెలరేగి; ఆతనిన్‌= 
భూరి(శ్రవుడిని; నిలునిలుము+అని= ఆగు మాగు మని; తాంకి= ఎదుర్కొని; శరవృష్టిన్‌= బాణాల వర్షంచేత; పొదివెన్‌= 
ఆక్రమించాడు; పిశాచముల్‌= పిశాచాలు; పూను= కట్టిన; తేరులు= రథాలు; ఎక్కి; కప్పు+ఆరెడు= నల్లని; ఎలువు= ఎలుగుగొడ్డు; 
చర్మపున్‌= తోలుతో చేసిన; కత్తళముతోన్‌= కవచంతో; ఖర= గాడిదల యొక్క; నిస్వనములు= ఓండ్రలు; చెలంగన్‌= రేగగా; 
అసుర వల్లభులు+అగు= రాక్షస రాజులగు; అలంబుస= అలంబుసుడు; ఘటోత్కచులు= ఘటోత్కచుడు; సముద్దతిన్‌= 
అహంకారంతో; తొడరి= పూని; మాయలు+ఒనర్భి= మాయాజాలం పన్ని; పేర్చి= విజృంభించి; ఒండొరున్‌= ఒకరినొకరు; 
నొంచుచున్‌= బాధిస్తూ; పెనంగిపెనంగి= మిక్కిలి పోరి; తెల్లముగన్‌= విశదంగా; చూడన్‌+చూడన్‌= చూస్తుండగా; అదృశ్యులు+ఐరి= 
కనిపించకుండా పోయారు. 


తాత్సర్యం: మన సైన్యం సంతోషంతో కేకలు పెట్టగా భీముడు కోపించి వివింశతి రథాశ్యాలను నేలగూల్చాడు. 
భూరిశ్రవుడు అ(స్రజాలంతో ధృష్టద్యుమ్నుడిని కప్పాడు. అప్పుడు శిఖండి చెలరేగి భూరిశ్రవుడిని బాణాలతో 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 55 


ఆక్రమించాడు. అలంబుసుడు, ఘటోత్కచుడు పిశాచాలు పూన్చిన రథాలెక్కి, నల్లని ఎలుగుబంటి చర్మంతో 
చేసిన కవచాలు ధరించి, గాడిదలు ఓండ్రపెడుతుండగా, అహంకారంతో మాయాజాలం పన్ని, విజృంభించి, 
ఒకరినొకరు అణుస్తూ, మిక్కిలిగా పోరి, అందరు చూస్తుండగా అదృశ్యులయ్యారు. 


వ. అయ్యవసరంబున. 164 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు. 
తాత్సర్యం: ఆ యుద్దం జరిగేటపుడు. 
సీ. క్షత్రదేవుండు లక్ష ణుతోడ సమరంబు । సేసె నుగ్రంబుగ6; జేకితాను 
డనువిందు( దలపడి యద్దుతగతి( బోరె; । శల్యుండు నవ్వుచు శరచయమున 


నకులు నొంచిన( గేతనము నాతపత్రంబు । వెసం ద్రుంచి యాతని విరథుC జేసి 
శంఖంబు పూరించె శారద్వతుని మీ(ద । ధృష్టకేతుండు సప్తతీవ్ర దీప్త 


తే.  విశిఖములు నింప నత డస్త్రవృష్టి పెల్లు  గురిసె; సాత్యకి కృతవర్మ యురము నార 
సముల నొప్పించి డెబ్బది సాయకంబు । లేయ డెబ్బదియేడమ్ము లేసి నతడు. 165 


ప్రతిపదార్థం: క్షత్రదేవుండు= క్షత్రదేవుడనేవాడు; లక్ష్మణు తోడన్‌= దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడితో; ఉగ్రంబుగన్‌= 
భయంకరంగా; సమరంబు= యుద్దం; చేసెన్‌= చేశాడు; చేకితాను(డు; అనువిందున్‌= అనువిందుడిని; తలపడి= ఎదుర్కొని; 
అద్భుతగతిన్‌= ఆశ్చర్యం కొలిపేటట్టు; పోరెన్‌= యుద్దం చేశాడు; శల్యుండు; నవ్వుచున్‌= నవ్వుతూ; శరచయంబులన్‌= బాణ 
సమూహాలచేత; నకులున్‌= నకులుడిని; నొంచినన్‌= బాధించగా; కేతనము= పతాకం; ఆతప(త్రంబు= గొడుగు; వెసన్‌= వెంటనే; 
'త్రుంచి= విరిచి; అతనిన్‌= శల్యుడిని; విరథున్‌= రథంలేనివాడినిగా; చేసి; శంఖంబు= శంఖం; పూరించెన్‌= ఊదాడు; 
శారద్వతునిమీ(దన్‌= కృపాచార్యుడిమీద; ధృష్టకేతుండు; సప్త= ఏడు; తీ(వ్ర= తీక్షాలైన; దీప్ర= మండే; విశిఖములు= బాణాలు; 
నింపన్‌= నిండించగా; అతండు= ఆ కృపాచార్యుడు; అ(స్త్రవృష్టి= బాణాల వర్షం; పెల్టు= ఎక్కువగా; కురిసెన్‌= కురిపించాడు; 
సాత్యకి= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి; కృతవర్మ= కృతవర్మ యొక్క; ఉరమున్‌= వక్షస్సును; నారసములన్‌= బాణాలతో; నొప్పించి= 
బాధించి; డెబ్బది; సాయకంబులు= బాణాలు; ఏయన్‌= వేయగా; అతండు= కృతవర్మ; డెబ్బదియేడు; అమ్ములు= బాణాలు; 
ఏసెన్‌= వేశాడు. 


తాత్సర్యం: క్షత్రదేవుడు దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణుడితో యుద్దం చేశాడు. చేకితానుడు అనువిందుడితో 
ఆశ్చర్యం గొలిపేటట్లు పోరాడాడు. శల్యుడు నవ్వుతూ బాణాలతో నకులుడిని క్రుంగదీయగా, అతడు శల్యుడి 
పతాకాన్ని, గొడుగును వెంటనే విరిచి, రథంలేని వాడిగా చేసి శంఖాన్ని పూరించాడు. ధృష్టకేతువు కృపాచార్యుడిపై 
ఏడు తీవ్రమైన బాణాలు వేయగా అతడు గొప్ప బాణవర్షాన్ని కురిపించాడు. సాత్యకి కృతవర్మ రొమ్మును బాణాలతో 
నొప్పించి డెబ్బది బాణాలను వేయగా, కృతవర్మ సాత్యకిపై డెబ్బెయేడు అమ్ములు వేశాడు. 

క. సేనాపతి యగు ద్రుపద । క్షానాథతనూభవుండు సుశర్మునిమర్శ 

స్థానంబు నొంచె నాతః డ | దీనుండై యతని జత్రుదేశం బేసిన్‌. 166 

ప్రతిపదార్థం: సేనాపతి అగు= సేనాధిపతి అయిన; ద్రుపద క్ష్మానాథ= ద్రుపదరాజు యొక్క; తనూభవుండు= కొడుకైనధృష్టద్యుమ్నుడు; 
సుశర్ముని మర్మస్థానంబున్‌= సుశర్మ యొక్క ఆయువుపట్లను; నొంచెన్‌= బాధించాడు; అతండు= ఆ సుశర్మ; అదీనుండు+ఐ= 
ధైర్యవంతుడై; అతని= ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; జత్రుదేశంబు= మూపులయొక్క సంధి ఎముకలుగల చోట; ఏసెన్‌= కొట్టాడు. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు త్రిగర్తాధిపతి అయిన సుశర్మ యొక్క మర్శ్మస్థానాలను 
నొప్పించాడు. అతడు ధైర్యవంతుడై ధృష్టద్యుమ్నుడి మూపుల సంధి ఎముకలుగల చోట నొప్పించాడు. 


చ. బలమును దాను మత్యనరపాలు(డు కర్టునిం దాశి రెండు సే 
నలు వినుతింప నుద్ధటరణం బొనరించిన6 గంటిక్రేవ( గెం 
పొలయంగ నీతనూభవుల కుబ్బుగ( దద్రథదంతి ఘోటకం 
బుల నుటుమాడె నా రధికపుంగవు( డంబరచారు లార్వ6గన్‌. 167 


ప్రతిపదార్థం: మత్స్యనరపాలు(డు= విరాటరాజు; తాను= తానున్నూ, బలమును= తన సైన్యం; కర్టునిన్‌+తాంకి= కర్టునిఎదుర్కొని; 
రెండు సేనలు= కౌరవ పాండవ సేనలు; వినుతింపన్‌= ప్రశంసించగా; ఉద్భటరణంబు= తీవ్రమైన యుద్దం; ఒనరించినన్‌= 
చేయగా; ఆ రథిక పుంగవుండు= ఉత్తమ రథికుడైన కర్షుడు; అంబరచారులు= ఆకాశంలో విహరించే దేవతలు; ఆర్వ(గన్‌= 
మెచ్చుకోలుగా అరవగా; కంటి(క్రేవన్‌= కంటికొనలందు; కెంపు+ఒలయంగన్‌= ఎరుపెక్కగా; నీతనూభవులకున్‌= నీ కుమారులైన 
దుర్యోధనాదులకు; ఉబ్బుగన్‌= సంతోషం కలుగగా; తద్‌= ఆ విరాటరాజు యొక్క; రథ= రథాలను; దంతి= ఏనుగులను; 
ఘోటకంబులన్‌= గుర్రాలను; నుజుమాడెన్‌= చంపాడు. 


తాత్పర్యం: విరాటరాజు తాను, తన సైన్యం కర్గుడిని ఎదుర్కొని కౌరవ పాండవ సేనలు ప్రశంసించగా తీవ్రమైన 
యుద్దం చేశాడు. అపుడు రథిక శ్రేష్టుడైన కర్ణుడు దేవతలు (ప్రశంసిస్తుండగా, (క్రోధమూర్తి అయి నీ కుమారులైన 
దుర్యోధనాదులకు సంతోషం కలిగేటట్టు ఆ విరాటరాజుయొక్క చతురంగ బలాలను సంహరించాడు. 
క  వేడుకమై(ందలపడి పో । రాడిరి ద్రుపదభగదత్తు లస్తబలము శౌ 

ర్యాడంబరమును నెలు(గులు( । జూడను వినం జిత్రములుగ శుంభద్దంగిన్‌. 168 
ప్రతిపదార్థం:ద్రుపద భగదత్తులు= ద్రుపదుడు, భగదత్తుడు; అస్రబలము= అస్త సామర్థ్యం; శౌర్య= శౌర్యము యొక్క; 
ఆడంబరమునున్‌= ఆటోపాన్ని; ఎలుంగులున్‌= బొబ్బలు; చూడను= చూడటానికి; వినన్‌= వినుటకు; చిత్రములుగన్‌= 
విచిత్రంకాగా; శుంభత్‌+భంగిన్‌= వెలుగొందుతూ; వేడుకమైన్‌= వినోదంగా; తలపడి= ఎదిరించి; పోరాడిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: (ద్రుపదుడు, భగదత్తుడు తమ అస్త సామర్థ్యం, శౌర్యాడంబరం, వీరనాదాలు చూడటానికి, వినటానికి 
విచిత్రంగా తోచగా వెలుగొందుతూ, వినోదంగా ఒకరినొకరు ఎదుర్కొని యుద్దం చేశారు. 


సీ, పారవుం డభిమన్యు బలువిడి( దాంకి బా | ణాసారమున ముంప నతడు గినిసి 
యతని ధనుఃకేతనాతపత్రంబులు । ద్రుంచి యేనింట( దత్తురగములను 
సారథి నొప్పించి శరము లేడిట స్రుక్కం। జేసి దర్పంబున శిరము. ద్రుంచు 
టకు భల్లమరి( బోయుటయు( గృతవర్మ రెం । డమ్ముల విల్లు నయ్యమ్ము( దునిమె 


తే. బలకయును వాలు. గొని నరుపట్టి గవిసి । పొరవుని రథ్యముల నేలపాలు సేసి 
యుజికి సూతుని బడ(దన్ని యురగ విభుని(। బట్టు గరుడుని క్రియ( దల వట్టికొనియె. 169 


ప్రతిపదార్థం: పౌరవుండు= పౌరవుడు; అభిమన్యున్‌= అభిమన్యుడిని; బలువు+ఇడిన్‌= బలంతో; తాంకి= మార్కొని; 
బాణాసారమునన్‌= బాణాల వర్షంలో; ముంపన్‌= ముంచగా; అత(డు= అభిమన్యుడు; కినిసి= కోపించి; అతని= పౌరవుడి యొక్క; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 57 


ధనుః= ధ నుస్సు; కేతన= పతాకం; ఆతప(త్రంబులు= గొడుగులు; (త్రుంచి= విరిచి; ఏనింటన్‌= ఐదు బాణాలతో; తద్‌= 
ఆ పౌరవుడి యొక్క; తురగములను= గుర్రాలను; సారథిన్‌= సారథిని; నొప్పించి= బాధించి; శరములు= బాణాలు; ఏడింటన్‌= 
ఏడింటితో; (స్రుక్కన్‌= బాధపడేటట్టు; చేసి; దర్పంబునన్‌= గర్వంతో; శిరము= తల; (త్రుంచుటకున్‌= ఖండించటానికి; 
భల్లము+అరిబోయుటయున్‌= బాణం ఎక్కు పెట్టగా; కృతవర్మ; రెండు+అమ్ములన్‌= రెండు బాణాలతో; విల్దును= ధనుస్సును; 
ఆ+అమ్మున్‌= ఆ బాణాన్ని; తునిమెన్‌= (త్రుంచాడు; పలకయును= డాలును; వాలున్‌= కత్తిని; కొని= (గ్రహించి; నరుపట్టి= 
అభిమన్యుడు; కవిసి= విజృంభించి; పౌరవుని= పౌరవుడి; రథ్యములన్‌= గుర్రాలను; నేలపాలు చేసి= కూల్చి; ఉరికి= పైకురికి; 
సూతునిన్‌= సారథిని; పడన్‌+తన్ని= పడిపోయేటట్టు తన్ని; ఉరగవిభునిన్‌= సర్పరాజును; పట్టు= పట్టుకొనే; గరుడుని= 
గరుత్మంతుడి; (క్రియన్‌= వలె; తల+పట్టికొనియెన్‌= తలను పట్టుకొన్నాడు. 


తాత్సర్యం: పౌరవుడు అభిమన్యుడిని బలంతో తాకి బాణవర్షంలో ముంచగా, అతడు కోపించి, పౌరవుడి పతాకాన్ని, 
గొడుగులను, ధనుస్సును త్రుంచి, ఐదు బాణాలతో సారథిని, గుర్రాలను నొప్పించి, ఏడు బాణాలతో బాధించి, 
గర్వంతో శిరస్సు ఖండించటానికి ధనుస్సు ఎక్కువెట్టగా; కృతవర్మ రెండు బాణాలతో అభిమన్యుడి ధనుర్చాణాలను 
విరుగ గొట్టాడు. డాలు, కత్తి తీసికొని అభిమన్యుడు విజృంభించి, పౌరవుడి గుర్రాలను కూల్చి, పైకురికి సూతుడిని 
పడదన్ని, సర్పరాజును పట్టుకొనే గరుత్మంతుడివలె అతడి తలపట్టుకొన్నాడు. 


వ. ఆలోన సైంధవుండు సంభ్రమంబున శాతకృపాణ చర్మంబులు గొని, రథంబు డిగ్గనుథికి, రయంబున నెయిది 
యదల్చినం గని, జనకద్వేషియగు నతని వలని రోషం బగ్గలింప నా పురందరపాత్రుండు పౌరవుని విడిచి, 
యద్దసకు లంఘించి కవిసె నప్పుడు. 170 


ప్రతిపదార్థం: ఆలోనన్‌= అంతలో; సైంధవుండు= సింధుదేశపు రాజైన జయ(ద్రథుడు; సంభ్రమంబునన్‌= వేగిరపాటుతో; శాత= 
తీక్షణమైన; కృపాణ= బాణాలను; చర్మంబులు= డాలులు; కొని= తీసికొని; రథంబున్‌= రథాన్ని; డిగ్గన్‌+ఉటికి= దిగి ఉరికి; 
రయంబునన్‌= వేగంగా; ఎయిది= వెంబడించి; అదల్సినన్‌= గద్దించగా; కని= చూచి; జనక= తండ్రులైన పాండవులకు; 
ద్వేషి+అగు= శత్రువైన; అతని వలని= అతడిమీద; రోషంబు= కోపం; అగ్గలింపన్‌= ఎక్కువ కాగా; ఆ పురందర పౌత్రుండు= 
ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; పౌరవునిన్‌= పౌరవుడిని; విడిచి= వదలి; ఆ+దెసకున్‌= జయద్రథుడివైపు; లంఘించి= దూకి; 
కవిసెన్‌= ఎదుర్కొన్నాడు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ లోపుగా జయ(ద్రథుడు వేగిరపాటుతో తీక్షణమైన కత్తిని, డాలును తీసికొని, రథం దిగి ఉరికి, 
వెన్నంటి గద్దించాడు. అది చూచి అభిమన్యుడు తన తండ్రులకు శత్రువైన జయ(ద్రథుడిమీద కోపం ఎక్కువకాగా, 
పౌరవుడిని విడిచి, ఆవైపు దూకి ఆక్రమించాడు. అప్పుడు. 


తే. వికట విస్సుర దసి చర్మ వివిధ చిత్ర।; గతులు చూపటి యెడంద కద్ధుతమొనర్వ 
నార్జునియు సింధురాజు. బక్షాభిరామ । సింహ శార్జూలగతి విలసిల్లి రథిప! 171 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; వికట= కుటిలమైన; విస్ఫురత్‌= ప్రకాశిస్తున్న; అసి= కత్తుల; చర్మ= డాలులయొక్క; 
వివిధ= అనేకాలైన; చిత్రగతులు= విచిత్రమైన పోకడలు; చూపజ= చూచేవారి; ఎడందకున్‌= మనస్సుకు; అద్భుతము+ఒనర్చన్‌= 
ఆశ్చర్యం గొలుపగా; ఆర్జునియున్‌= అభిమన్యుడూ; సింధురాజున్‌= జయ(ద్రథుడూ; పక్ష= కౌరవపాండవ పక్షాలకు; అభిరామ= 
మనోజ్ఞమైన; సింహ= సింహం; శార్జూలం= పెద్దపులి; గతిన్‌= వలె; విలసిల్లిరి= ఒప్పారారు. 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అభిమన్యు, జయ(ద్రథుల కుటిలమైన, (ప్రకాశిస్తున్న కత్తుల, డాళ్ళ అనేక 
చిత్రవిచిత్రగతులు చూచేవారికి ఆశ్చర్యం గొలుపగా, కౌరవ పాండవ పక్షాలకు వారు సింహం వలె, పులివలె 
మనోజ్ఞంగా |(ప్రకాశించారు. 
ల 

వ. అట్టియెడ. 172 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= అప్పుడు. 
తాత్పర్యం: అభిమన్యు జయద్రథులు యుద్దం చేసే ఆ సమయంలో. 
క. అజిముథీి వ్రేసినం బలకం । గఅచిన సైంధవుని యలుంగు గని నరసుతు. డే 

డ్రెలి ముటిసిన నది రూపటథీి । విబుగుటయును వెస నతండు వెనుకకు విటిగెన్‌. 173 
ప్రతిపదార్థం: అజిముజటి= సంభ్రమంతో; ద్రేసినన్‌= కొట్టగా; పలకన్‌= డాలును; కజుచినన్‌= (గ్రుచ్చుకోగా; సైంధవుని= 
జయ॥ద్రథుడి; అలు(గు= ఖడ్గము; కని= చూచి; నరసుతు(డు= అభిమన్యుడు; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; ముటిసినన్‌= గర్వించగా; 
అది= ఆ డాలు; రూపు+అటి= పాడై; విణుగుటయును= విరిగిపోగా; వెసన్‌= వెంటనే; అతండు= ఆ జయ ద్రథుడు; వెనుకకున్‌= 
వెనుకకు; విటిగెన్‌= పారిపోయాడు. 
తాత్పర్యం: సైంధవుడు సంభ్రమంతో ఖడ్లాన్ని విసరగా అది అభిమన్యుని డాలుకు గ్రుచ్చుకొనివిరిగింది. ఆ విరిగిన 
ఖడ్గాన్ని చూచి అభిమన్యుడు పరాక్రమంతో గర్వించాడు. ఆ ఖడ్గము పాడై విరుగగా జయద్రథుడు వేగంగా వెనుకకు 
పారిపోయాడు. 
క. విఖిగినచో నిలువక వెటి | నుటికెం దన రథము మీది 'కోడితి పో పో 

పిటికి యని పలికి నుఖుముగ । నటికెం దత్సేన6 బార్భనందను(డు వడిన్‌. 174 
ప్రతిపదార్థం: విజిగిన చోన్‌= పారిపోయిన చోట; నిలువక= నిలబడక; వెజిన్‌= భయంతో; తన= తన యొక్క; రథము మీందికిన్‌= 
తేరుపైకి; ఉటికెన్‌= ఉరికాడు; ఓడితి= ఓడిపోయావు; పోపో= వెళ్ళు, వెళ్ళు; పిటికి!= పిరికివాడా!; అని పలికి= అని చెప్పి; 
పార్థనందనుండు= అభిమన్యుడు; తద్‌+సేనన్‌= జయ(ద్రథుడి సైన్యాన్ని; వడిన్‌= వేగంగా; నుణుముగన్‌= ముక్కలు ముక్కలుగా; 
నటికెన్‌= ఖండించాడు. 
తాత్సర్యం: డాలు విరిగిపోగా జయ(ద్రథుడు అట నిలువక భయంతో తన రథంపైకి ఉరికాడు. అప్పుడు 
అభిమన్యుడు 'ఓరి పిరికిపంద! నీవు ఓడిపోయావు. పోపో!” అని జయ॥ద్రథుడితో పలికి, వాడి సైన్యాన్ని ముక్కలు 
ముక్కలుగా ఖండించాడు. 
క. తెరలిన సైంధవు( గని నృప । వరులు పలువు రొక్కపెట్ట వాసవిసుతుపై 

నురవడి. దటిమిరి; మద్రే । శ్వరు(డు గదిసి దీప్తశక్తి వైచెం బెలుచన్‌. 175 
ప్రతిపదార్థం: తెరలిన= పారిపోయిన; సైంధవున్‌= జయద్రథుడిని; కని= చూచి; నృపవరులు= రాజ శ్రేష్టులు; పలువురు= అనేకులు; 
ఒక్కపెట్టన్‌= ఒకేసారి; వాసవిసుతుపైన్‌= అభిమన్యుడి మీదికి; ఉరవడిన్‌= అతివేగంగా; తటిమిరి= ఉరికిరి; మ॥ద్రేశ్యరు(డు= 
శల్యుడు; కదిసి= మార్కొని; పెలుచన్‌= ఆ(గ్రహంతో; దీప్తశక్తిన్‌= మండునట్టి శక్తి అనే ఆయుధాన్ని; వైచెన్‌= వేశాడు. 
తాత్సర్యం: పారిపోతున్న సైంధవుడిని చూచి కౌరవపక్షంలోని రాజులు అనేకులు ఒకేసారి అభిమన్యుడి పైకి 
అతివేగంగా ఉరికారు. శల్యుడు కూడ ఎదురొడ్డి, కోపంతో వెలుగులు చిమ్మే శక్తి అనే ఆయుధాన్ని అతడిపై విసిరాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 59 


క. ఉరగాంగన నలి బట్టెడు । గరుడుని క్రియ శక్తి వట్టి క్రమ్మట వైచెన్‌ 
నరసుతుండు శల్యసూతుని(। బొరివోవంగ నార్దె. బాండుపుత్రబలంబుల్‌. 176 


ప్రతిపదార్థం: ఉరగ+అంగనన్‌= ఆడపామును; నలిన్‌+పట్టెడు= లాఘవంతో పట్టుకొను; గరుడుని (క్రియన్‌= గరుత్మంతుడి 
వలె; శక్తి+పట్టి= శక్యాయుధాన్ని పట్టుకొని; (క్రమ్మణన్‌= తిరిగి; నరసుతుండు= అభిమన్యుడు; శల్యసూతునిన్‌= శల్యుడి సారథిని; 
పొరి+పోవంగన్‌= చచ్చునట్టు; వైచెన్‌= వేశాడు; పాండుపుత్ర బలంబుల్‌= పాండవుల సైన్యాలు; ఆర్ఫెన్‌= వీరనాదాలు చేశాయి. 


తాత్పర్యం: ఆడపామును లాఘవంతో పట్టుకొనే గరుత్మంతుడివలె అభిమన్యుడు ఆ శక్యాయుధాన్నే పట్టుకొని 
శల్యుడి సారథిని చచ్చేటట్టు కొట్టాడు. పాండవ సైన్యాలు వీరనాదాలు చేశాయి. 


వ. అయ్యవసరంబున విరాటుండును ద్రుపదుండును ధృష్టకేతుండును యుధిష్టిరుండును సాత్యకియును 
గేకయపతులును భీమసేనుండును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం గవలును ద్రౌపదేయులును సౌభద్రుం 
బొగడు నెలుంగులు సింహనాదంబులు నింగి ముట్ట నతనికి నుల్లాసంబును నీ కొడుకులకు రోసంబును 
జనియింప, నతనిం బరివేష్టించిన నవ్విజయంబు సైరింపక కూడుకొని నీ కొడుకు లతనిపై(బటు శరంబులు 
గురియ, నక్కునూరసంతతికి సంతసంబుగా శల్యుండు గద గొని యభిమన్యున కభిముఖుందై కవిసె' ననిన 
విని ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు; విరాటుండును= విరాటరాజు; ద్రుపదుండును= (ద్రుపదుడును; ధృష్టకేతుండును= 
ధృష్టకేతుడును; యుధిస్టిరుండును= ధర్మరాజును; సాత్యకియును; కేకయపతులును= కేకయదేశరాజులును; భీమసేనుండును= 
భీముడును; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడును; శిఖండియున్‌= శిఖండియును; కవలును= నకుల సహదేవులును; 
ద్రౌపదేయులును= (ద్రౌపదీ పుత్రులైన ప్రతివింధ్యాదులును; సౌభద్రున్‌= అభిమన్యుడిని; పొగడు= ప్రశంసించే; ఎలుంగులు= 
బొబ్బలు; సింహనాదంబులు= ఉత్సాహనాదాలు; నింగిముట్టన్‌= ఆకాశాన్ని తాకగా, అతనికిన్‌= ఆ అభిమన్యుడికి; ఉల్లాసంబును= 
ఉత్సాహం; నీ= నీయొక్క; కొడుకులకున్‌= పుత్రులకు; రోసమును= కోపము; జనియింపన్‌= కలుగగా; అతనిన్‌= అభిమన్యుడిని; 
పరివేష్టించినన్‌= చుట్టుముట్టగా; తద్‌+విజయంబు= ఆ విజయాన్ని; సైరింపక= ఓర్వక; కూడుకొని= కలిసికొని; నీ కొడుకులు= 
కౌరవులు; అతనిపైన్‌= అభిమన్యుడిమీద; పటుశరంబులు= బలమైన బాణాలు; కురియన్‌= కురిపించగా; ఆ+కుమారసంతతికిన్‌= 
ఆ నీ కొడుకులకు; సంతసంబుగాన్‌= సంతోషం కలిగేటట్టు; శల్యుండు= శల్యుడు; గద+కొని= గద తీసికొని; అభిమన్యునకున్‌= 
అభిమన్యుడికి; అభిముఖుండు+ఐ= ఎదురునిలిచి; కవిసెన్‌= మార్కొన్నాడు; అనినన్‌ విని= అనగా విని; ధృతరాష్ట్రుండు;= 
సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అప్పుడు పాండవులు, వారివైపుగల విరాట ద్రుపదాదియోధులు అభిమన్యుడిని ప్రశంసించగా, ఆ 
నినాదాలు ఆకాశాన్నంటి అతడికి ఉల్లాసాన్ని, నీ కొడుకులకు రోషాన్ని కలిగించాయి. అటువంటి గెలుపును 
సహించక, నీ పుత్రులు అతడిపై తీవ్రబాణాలు ప్రసరింపజేయగా, వారికి సంతోషం కలిగేటట్టు శల్యుడు గద 
తీసికొని, అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు- అనగా, విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 


తే. ఎక్కటెక్కటి పెనంగిన నింతవట్టు । పెనంకువలు నిట్టు లేచునే? పృథివి నింక 
జనము లీ కురుపాండవ సంగరంబు । సెప్పికొండ్రు మనంబు లశ్చెరువు నొంద.” 178 


ప్రతిపదార్థం: ఎక్కటి+ఎక్కటి= ఒక్కొక్కరు; పెనంగినన్‌= యుద్దం చేస్తే; ఇంతవట్టు= ఇంతమా(త్రం; పెనంకువలు= కలహాలు; 
ఇట్టు= ఈ విధంగా; ఏచునే?= విజృంభిస్తాయా?; పృథివిన్‌+ఇంకన్‌= భూలోకంలో ఇకముందు; జనములు= ప్రజలు; మనంబులు= 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సులు; అచ్చెరువున్‌+ఒందన్‌= ఆశ్చర్యపడగా; ఈ కురు= ఈ కౌరవుల; పాండవ= పాండవుల; సంగరంబు= యుద్దం; 
చెప్పికొం(డ్రు= చెప్పుకొంటారు. 

తాత్సర్యం: ఒకరితోఒకరు యుద్దం చేస్తే ఇంతింత పెనగులాటలు ఎక్కడైనా విజృంభిస్తాయా! భూలోకంలో అందరు 
ఆశ్చర్యంతో ఈ కురుపాండవ సంగ్రామాన్ని గూర్చి ఇక ముందు ఎంతగానో చెప్పుకొంటారు! 


క అని సొంపు వినియు 'నాకుం । దనివి సనదు శల్యపారృతనయుల సమరం 

బున తెటి(గు సెప్పు మేర్చ్పడ' । ననవుడు సూతసుతు. డిట్టు లను€ బతితోడన్‌. 179 
ప్రతిపదార్థం: అని= యుద్దం యొక్క; సొంపు= సమృద్ధి; వినియున్‌= విన్నా; నాకున్‌= నాకు; తనివి+చనదు= తృప్తి తీరదు; 
శల్య= శల్యుడి; పార్థతనయుల= అభిమన్యుడి యొక్క; సమరంబున= యుద్దం యొక్క; తెజుంగు= విధం; ఏర్పడన్‌= వివరంగా; 
చెప్పుము= తెలియజేయుము; అనవుడున్‌= అనగా; పతితోడన్‌= ధృతరాష్టుడితో; సూతసుతు(డు= సంజయుడు; ఇట్టులు+అనున్‌= 
-ఈ విధంగా అంటాడు. 
తాత్పర్యం: యుద్దాన్నిగూర్చి ఎంత విన్నా తనివి తీరటం లేదు. శల్యాభిమన్యుల యుద్దాన్ని వివరించుమనగా 
ధృతరాష్టుడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు. 


భీమేన శల్యుల గదా యుద్దము (సం. 7-14-4) 


ఉ. అమ్మయి సూతుం డీల్లుటయు నగ్గలికం గద వుచ్చుకొంచు రౌ 

ద్రమ్మున వచ్చు శల్యు( గని తానును జండ గదా విలాస నో 

గ్రమ్ముగ లీల మార్మొనియె రమ్మిట రమ్మనుచున్‌ సమస్త సై 

న్యమ్ములు. బిచ్చలింప(గ సురాధిప పౌత్రుండు దీప్త గాత్రుండై. 180 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; సూతు(డు= సారథి; ఈల్లుటయున్‌= చనిపోగా; అగ్గలికన్‌= శౌర్యంతో; గద= గదను; 
పుచ్చుకొంచున్‌= తీసికొని; రౌద్రమ్మునన్‌= (క్రోధంతో; వచ్చు= వచ్చే; శల్యున్‌= శల్యుడిని; కని= చూచి; సురాధిప పౌత్రుండు= 
దేవతలకు రాజైన ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; దీప్తగాత్రుడు+ఐ= జ్వలించే శరీరంగలవాడై; తానును= తానుకూడ; 
చండ= భయంకరమైన; గదా= గద యొక్క; విలాసన= మిక్కిలి (ప్రకాశించే; ఉగ్రమ్ముగన్‌= తీవ్రతతో; రమ్ము+ఇట= ఇచటికి 
రా; రమ్ము= రా; అనుచున్‌= అంటూ; సమస్త సైన్యమ్ములున్‌= సైన్యాలన్నీ; పిచ్చలింపంగన్‌= భయపడగా; లీలన్‌= విలాసంగా; 
మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా సారథి మరణించగా, శౌర్యోపేతుడై గదను చేపట్టి (క్రోధం వెలిగక్కుతూ వచ్చే శల్యుడిని 
చూచి, జ్వలించే దేహంగల వాడైన అభిమన్యుడు మహాభయంకరంగా గదను తిప్పుతూ, సేనలన్నీ భయపడగా; 
రా! ముందుకు రా! అంటూ అవలీలగా అతడిని యెదుర్కొన్నాడు. 


ఉ. అంతకు భీమసేనుండు రయం బెసంగన్‌ గద నెయ్టు పట్టి య 

త్యంత బలంబుమై( బిటి(ది కాతనిం ద్రోచి కనద్గదాపరి 

భ్రాంతి వెలుంగ నిల్షిన దిరంబయి శల్యు( డుదాత్తరేఖం గా 

లాంతక దీప్తమూర్తి యగు నాతని దా బలంబు లార్వం(గన్‌. 181 
ప్రతిపదార్దం:అంతకు= అప్పుడు; భీమసేనుండు= భీముడు; రయంబు+ఎసంగన్‌= వేగం మీర; గదన్‌= గదను; ఎయ్టిపట్టి= ఒత్తిపట్టి; 
అత్యంత= మిక్కిలి; బలంబుమైన్‌= బలంగా; పిటి(దికిన్‌= వెనుకకు; ఆతనిన్‌= అభిమన్యుడిని; (త్రోచి= త్రోసివేసి; కనత్‌= 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 61 
ప్రకాశించే; గదా= గదయొక్క; పరిభ్రాంతి= (త్రిప్పటం; వెలుంగన్‌= వెలుగగా; నిల్చినన్‌= నిలువగా; తిరంబు+అయి= స్థిరుడై; 
శల్యుడు; ఉదాత్తరేఖన్‌= జౌన్నత్యంతో; కాల= ప్రళయకాలంలోని; అంతక= యముడివలె; దీప్త= (ప్రకాశించే; మూర్తి అగు= 
రూపంగల; ఆతనిన్‌= ఆ భీముడిని; బలంబులు= కౌరవ సేనలు; ఆర్వంగన్‌= బొబ్బలు వెట్టగా; తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: అంతలో భీముడు గదను ఒత్తిపట్టి, అభిమన్యుడిని మిక్కిలి వేగంగా వెనుకకు (త్రోసి, ధగధగమెరిసేటట్టు 
గదను గిర్రున త్రిప్పుతూ నిలువగా, శల్యుడు స్థిరుడై, జొన్నత్యం మెరయగా, కౌరవసేనలు ప్రశంసాపూర్వకంగా 
బొబ్బలు పెడుతుండగా, ప్రళయకాలంలోని యముడివలె వెలిగే భీముడిని ఎదుర్కొన్నాడు. 


వ. _ అట్టియెడ. 182 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: భీముడు, శల్యుడు యుద్దం చేసే ఆ సమయంలో. 


క. “ఇతనికి నితండ యితనికి | నితండ యెదురు€ గాక యొరుల కీ యిరువురయు 
ద్దతి కెదుర వశమె' యనువా । క్రతియును దూర్యస్వనములు. గడు. బె ల్లైసంగెన్‌. 183 


ప్రతిపదార్థం: ఇతనికిన్‌= ఈ భీముడికి; ఇతండు+అ= ఈ శల్యుడే; ఇతనికిన్‌= ఈ శల్యుడికి; ఇతండు+అ= ఈ భీముడే; 
ఎదురున్‌= ఉజ్జీ; కాక= అట్టా కాక; ఒరులకున్‌= ఇతరులకు; ఈ+ఇరువుర= ఈ ఇద్దరి; ఉద్దతికిన్‌= గర్వాన్ని; ఎదురన్‌= 
ఎదుర్కొనడానికి; వశమె?= వీలౌతుందా?; అను= అనే; వాక్‌+తతియును= మాటల సమూహమూ; తూర్య= వాద్యాలయొక్క; 
స్వనములున్‌= ధ్వనులును; కడున్‌+పెల్లు= అత్యధికంగా; ఎసలౌన్‌= రేగినవి. 

తాత్సర్యం: “భీముడికి శల్యుడే, శల్యుడికి భీముడే ఉద్ది తప్ప ఇతరు లెవ్వరు వీరి తీవ్రతను ఎదుర్కొనలేరు” 
అనే ప్రశంసలూ, వాద్యధ్వనులూ అంతటా వ్యాపించాయి. 


వ. ఇట్లు దలపడి శల్య సమీరనందనులు మండల ప్రచారంబులను విచిత్ర గదా ప్రసారణంబులను మెజియుచు. 
184 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తలపడి= పోరి; శల్య= శల్యుడు; సమీరనందనులు= వాయుపుత్రుడైన భీముడు; మండల 


ప్రచారంబులను= రెండు కాళ్ళతో మండలాకారంగా నిలిచి చేసే నడకలతోను; గదా= గదల యొక్క; ప్రసారణంబులను= 
చాచుటతోను; మెజయుచున్‌= వెలుగొందుతూ. 


తాత్సర్యం: ఈ విధంగా పోరి భీముడు, శల్యుడు కాళ్ళతో మండలాకారంగా కదలటం, గదలను చాచటం వంటి 
గదాయుద్ద నైపుణ్యంతో (ప్రకాశిస్తూ, 
క గద లన్యోన్య సమాగతిన్‌ మిడు(గుటుల్‌ గ్రక్కంగ సారించుచుం 

గదియం బాయంగ వ్రేటు దప్ప నుసులంగా నేర్పు లంగంబులం 

దొదవన్‌ ఘోర పరస్పర ప్రహతు లత్యుగ్రంబుగా నెత్తురుల్‌ 

సెదరింపం బదశబ్ద హుంకృతులు దిక్సీమంబులన్‌ దాంటంగన్‌. 185 


ప్రతిపదార్థం: గదలు= గదాయుధాలు; అన్యోన్య= పరస్పరం; సమాగతిన్‌= తాకటం; మిడుంగుజుల్‌= మిణుగురులు; క్రక్కంగన్‌= 
వెదజల్లుతుండగా; సారించుచున్‌= విసురుతూ; కదియన్‌= సమీపించగా; పాయంగన్‌= ప్రక్కకు తొలగగా; (వ్రేటు= దెబ్బ; తప్పన్‌= 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


తప్పిపోగా; నుసులంగా= మెదలగా; అంగంబులందున్‌= అవయవాలలో; నేర్పులు= నైపుణ్యాలు; ఒదవన్‌= నిండగా; ఘోర= 
భయంకరమైన; పరస్పర= ఒకరికి ఒకరు; ప్రహతులు= దెబ్బలు; అతి+ఉ(గ్రంబుగాన్‌= మిక్కిలి భీషణంగా; నెత్తురుల్‌= రక్తాలను; 
చెదరింపన్‌= చిమ్మగా; పదం= అడుగుల; శబ్ద= చప్పుళ్ళు; హుంకృతులు= హుంకారాలు; దిక్‌+సీమంబులన్‌= దిక్కుల కొనలను; 


దాంటంగన్‌= దాటగా. 


తాత్సర్యం: గదలు ఒకదాని కొకటి తాకటం వలన మిణుగురులు రాలుతుండినవి. గదలను విసురుతూ దగ్గరికి 
రాగా, ప్రక్కకు ఒరిగేసరికి వేటు తప్పగా- మెదిలేసరికి అంగాలలో నైపుణ్యం పెరిగింది. భీకరమైన పరస్పర 
ప్రహారాలు మిక్కిలి తీవ్రంగా రక్తాన్ని చిమ్మినవి. కాలి అడుగుల ధ్వనులు, హుంకారాలు దిక్కుల కొనలను దాటాయి. 
ఇట్టు కాగా. 


విశేషం: ఇందు గదా యుద్దంలోని నైపుణ్యం వర్లించబడింది. భీమ శల్యుల పోరు యుద్ధవీరాన్ని వ్యక్తీకరిస్తున్నది. 


క. పోరెడు నప్పుడు లావును । వీరోద్రేకంబు( జలము వెరవును సరియై 
మారుతియు మద్రపతియు ను । దారగతుల మెటిసి రమరతతి వినుతింపన్‌. 186 


ప్రతిపదార్థం: మారుతియున్‌= భీముడు; మద్రపతియును= శల్యుడును; పోరెడు+అప్పుడు= యుద్దం చేసేటప్పుడు; లావును= 
బలమూ; వీర+ఉ(ద్రేకంబున్‌= వీరులలోని విజృంభణమూ; చలము= మాత్సర్యం; వెరవును= ఉపాయం కూడా; సరి+ఐ= సమానమై; 
అమరతతి= దేవతల సమూహం; వినుతింపన్‌= పొగడగా; ఉదార గతులన్‌= గొప్ప రీతులతో; మెజసిరి= (ప్రకాశించారు. 


తాత్పర్యం: భీముడు, శల్యుడు యుద్ధం చేసేటప్పుడు బలం, ఆ వీరులిద్దరి విజృంభణం, మాత్సర్యం, ఉపాయం 
కూడ సమానమై, దేవతల సమూహం పొగడగా, ఉదార (ప్రవర్తనతో ప్రకాశించారు. 

వ. ఇట్లు పెద్దయుంబ్రొద్దు పెనంగి. 187 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; పెనంగి= పోరాడి. 

తాత్సర్యం: ఈ రీతిగా భీమ శల్యులు చాలా సేపు యుద్దం చేసి. 


క. అటిముటి నొండొరు వ్రేసిన । నెలికులు దాంకుటయు నొచ్చి నేల కొటిగె బి 
ట్లణి యా సుభట ద్వితయము । వెజచజచి బలద్వయంబు వెగ డందంగన్‌. 188 


ప్రతిపదార్థం: బలద్వయంబు= కురు పాండవ సేనలు; వెజచణిచి= భయపడి; వెగడు+అందంగన్‌= తల్లడిల్లగా; ఆ; సుభట= 
వీరుల; ద్వితయము= జంట; అజీముటిన్‌= సంభ్రమంతో; ఒండొరున్‌= ఒకరినొకరు; (్రేసినన్‌= కొట్టగా; నెజంకులు= 
మర్శ్మస్థానాలు; తాకుటయున్‌= తాకగా; నొచ్చి= బాధపడి; బిట్టు+అటి= వేగం తగ్గి; నేలకున్‌= భూమిపై; ఒణుగెన్‌= వాలింది. 


తాత్పర్యం: కురు పాండవసేనలు భయపడి తల్లడిల్లగా భీమ శల్యులు సంభ్రమంతో ఒకరినొకరు గదలతో 
కొట్టుకోగా, మర్మాలకు తగిలి, బాధతో వేగం తగ్గి క్రింద పడ్డారు. 


వ. అయ్యవసరంబున. 189 


ప్రతిపదార్హం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 63 
తాత్సర్యం: భీమ శల్యులు నేలపై పడిన సమయంలో. 


క _ కృతవర్ముడు మద్రమహీ । పతి గ్రక్కున గ్రుచ్చి యెత్తి పాయంగొని యు 
ద్దతి వాయ( జనియె మారుత । సుతు. డాలో. దెలిసి లేచి శోభిల్లె. గడున్‌. 190 


ప్రతిపదార్థం: కృతవర్ముండు= కృతవర్మ; మద్రమహీపతిన్‌= శల్యుడిని; (గ్రక్కునన్‌= వెంటనే; (గ్రుచ్చి యెత్తి= చేతులు దూర్చి 
పైకెత్తుకొని; పాయన్‌+కొని= దారిచేసికొని; ఉద్దతి+పాయన్‌= దర్పం తొలగగా; చనియెన్‌= వెళ్ళిపోయాడు; మారుతసుతుండు= 
వాయు పుత్రుడైన భీముడు; ఆలోన్‌= అంతలో; తెలిసి= తేరుకొని; లేచి= నిలిచి; కడున్‌= మిక్కిలి; శోభిల్లెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: కృతవర్మ వెంటనే శల్యుడిని చేతులు చంకల్లో దూర్చి పైకెత్తుకొని, సైన్యంలో నుండి దారిచేసికొని, 
దర్పం తొలగగా వెళ్ళిపోయాడు. భీముడు అంతలోనే తేరుకొని లేచి మిక్కిలి ప్రకాశించాడు. 


క. గద సారించుచు జయమునఈ. । బొదలు నతని జూచి నీదు పుత్తులు గోపం 
బొదవ నడరి రుద్ధటగతి । మదవత్మరి చటుల రథ సమాజంబులతోన్‌. 191 


ప్రతిపదార్థం: గద సారించుచున్‌= గదను చాపుతూ; జయమునన్‌= విజయంతో; పొదలు= ఒప్పు; అతనిన్‌= భీముడిని; చూచి= 
చూచి; నీదు= నీయొక్క; పుత్రులు= కొడుకులు; కోపంబు= (క్రోధం; ఒదవన్‌= కలుగగా; మదవత్‌= మదంగల; కరి= ఏనుగుల; 
చటుల= చలించే, రథ= రథాల యొక్క; సమాజంబులతోన్‌= సమూహాలతో; అడరిరి= విజృంభించారు. 


తాత్సర్యం: గదను చాపుతూ జయంతో వర్పిల్లే భీముడిని చూచి, దుర్యోధనాదులు కోపం మీరగా; మదించిన 
ఏనుగులతో, చలించే రథబలంతో విజృంభించారు. 


వ. ఇట్లడరి వివిధాస్త శస్తంబు లేయుచుం బొదివిన. 192 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారంగా; అడరి= విజృంభించి; వివిధ= అనేక విధాలైన; అ(స్త= ఆగ్నేయా[స్తాదులు; శస్త= ఖడ్లాదులు; 
ఏయుచున్‌= వేస్తూ; పొదివినన్‌= అక్రమించగా. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా విజృంభించి కౌరవులు భీముడిపై అ(స్తశస్తాలు ప్రయోగించి ఆక్రమించగా. 


మ. కవలుం దానును నేచి యుద్దురగతిం గౌంతేయముఖ్యుండు వీ 
రవరానీకము వీ(క( గూడికొని సంరంభంబు శోభిల్లం గౌ 
రవసంఘంబు( గలంచినన్‌ విజిగె దర్పం బేది నీ సేన య 
బ్దవితానంబు మహాసమీరణ నిరస్తంబైన చందంబునన్‌. 193 


ప్రతిపదార్థం: కవలున్‌= నకుల సహదేవులును; తానును= భీముడును; ఏచి= విజృంభించి; ఉద్దురగతిన్‌= తీవ్రంగా; 
కౌంతేయముఖ్యుండు= భీముడునూ; వీరవర= శ్రేష్టులైన వీరుల; అనీకము= సమూహమూ; వీ(కన్‌= ఉత్సాహంతో; కూడికొని= 
కలిసికొని; సంరంభంబు= ఆటోపం; శోభిల్లన్‌= ప్రకాశించగా; కౌరవసంఘంబున్‌= కౌరవుల సమూహాన్ని; కలంచినన్‌= కలతపెట్టగా; 
నీ= నీ (ధృతరాష్ట్రుడి) యొక్క; సేన= సైన్యం; అబ్ద= మేఘాల; వితానంబు= సమూహం; మహా= గొప్ప; సమీరణ= వాయువుచేత; 
నిరస్తంబైన= తొలగించబడిన; చందంబునన్‌= విధంగా, దర్పంబు= గర్వం; ఏది= నశించి; విజిగెన్‌= పాటెను. 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నకుల సహదేవులు, తాను విజృంభించి, ఉత్సాహంతో వీరవరులను కూడుకొని, ఆటోపం ్రకాశించగా 
భీముడు కౌరవ సైన్యాన్ని కలత పెట్టాడు. అపుడు నీ సైన్యం, మేఘ సమూహం తీవ్రమైన వాయువుచేత 
పటాపంచలైనట్టు దర్వహీనమై చెల్లాచెదరైంది. 

విశేషం: అలంకారం ఉపమ. 


వ. అంత నపరాహ్హంబయ్యె; నప్పుడు శంఖ భేరీ మృదంగాది తూర్యస్వనంబులు సెలంగ సింహనాదంబులం 
బేర్దినపాండవసేనం జూచి వృషసేనుండు రోషావేశభీషణుండై మార్కొని మార్గణనికరంబులు నిగిడించిన. 194 


ప్రతిపదార్హం: అంతన్‌= అంతలో; అపరాహ్హంబు+అయ్యెన్‌= మధ్యాహ్నం దాటింది; అప్పుడు= ఆ సమయంలో; శంఖ= శంఖాలు; 
భేరీ= దుందుభులు; మృదంగ+ఆది= మద్దెల మొదలైన; తూర్య= వాద్యాల; స్వనంబులు= ధ్వనులు; చెలంగన్‌= చెలరేగగా; 
సింహనాదంబులన్‌= సింహగర్దనలతో; పేర్చిన= అతిశయించిన; పాండవసేనన్‌= పాండవుల సైన్యాన్ని; చూచి; వృషసేనుండు= 
వృషసేనుడు; రోష= కోపం; ఆవేశ= కలుగుటవలన; భీషణుండు+ఐ= భయం గొలిపేవాడై; మార్కొని= ఎదుర్కొని; మార్గణ= 
బాణాల; నికరంబులు= సమూహాలు; నిగిడించినన్‌= వేయగా. 


తాత్సర్యం: ఇంతలో మధ్యాహ్నమయింది. శంఖాలు, భేరులు, మద్దెలలు మొదలైన వాద్యాలు (మోగగా, 
సింహనాదాలు చెలగిన పాండవ సైన్యాన్ని చూచి వృషసేనుడు కోపం ఆవేశించగా భయంకరుడై ఎదుర్కొని 
బాణజాలాన్ని ప్రయోగించగా. 


మ. _ కరిగాత్రంబుల ఘోటకాంగకములం గప్పెన్‌ సమిద్భ్దూమి య 
చ్చెరువై యుండగ రథ్యసూత రథిక శ్రేణీవపుఃఖండముల్‌ 
దొర(గెం, దుత్తుమురయ్యె. గాల్టలము, లస్తోక ప్రవాహంబులై 
పరంగెన్‌ రక్తనదుల్‌, పిశాచకుల మంభః కేలిలోలంబుగన్‌. 195 


ప్రతిపదార్థం: సమిత్‌+భూమి= యుద్ద రంగము; అచ్చెరువు+ఐ+ఉండంగన్‌= ఆశ్చర్యం కలదై; కరిగాత్రంబులన్‌= ఏనుగుల 
అవయవాలతోను; ఘోటక+అంగములన్‌= గుర్రాల అంగాలతోను; కప్పెన్‌= నిండింది; రథ్య= గుర్రాల; సూత= సారథుల; రథిక= 
రథంపై ఉండేవారి యొక్క; (శ్రేణీ= సమూహాల; వపుః+ఖండముల్‌= దేహభాగాలు; తొలలౌన్‌= విరిగిపోయాయి; కాల్చలములు= 
పదాతి సైన్యాలు; తుత్తుమురు+అయ్యెన్‌= చిన్నచిన్నముక్కలైంది; రక్తనదుల్‌= నెత్తురు వాగులు; అస్తోక= గొప్పగా; ప్రవాహంబులు+ఐ= 
పారినవై; పిశాచకులము= దయ్యాల గుంపు; అంభణేలి= జలక్రీడలందు; లోలంబుగన్‌= ఆసక్తి కలవిగా; పరలౌన్‌= ఒప్పినవి. 
తాత్సర్యం: యుద్దభూమి ఏనుగుల, గుర్రాల అవయవాలతో నిండి ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది. గుర్రాల, 
సారథుల, రథికుల - ఖండించబడిన దేహభాగాలు రాలిపడ్డాయి. పదాతి దళం చిన్నచిన్నముక్కలైంది. పిశాచ 
గణానికి జల(క్రీడలందు ఆసక్తి కలిగేటట్టు గొప్ప రక్తపుటేరులు ప్రవహించాయి. 


విశేషం: ఇట యుద్దవీరం వలన బీభత్సరసం ఉదయించింది.- 


తే. కర్ణనందను. డి ట్లత్యుదీర్ణభంగిం । బాండురాజ తనూజుల బలము నెల్ల 
గనుపు గొట్టంగం జొచ్చిన గినిసి నకులు । నాత్మజుండు శతానీకు. డతనిం దాతి. 196 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 65 


ప్రతిపదార్థం: కర్షనందనుండు= కర్షుడి పుత్రుడైన వృషసేనుడు; ఇట్టు= ఈ విధంగా అతి+ఉదీర్లభంగిన్‌= మిక్కిలి గొప్ప పద్దతిలో; 

9 ల ణం వ్‌ ౧ (a) © 
పాండురాజ తనూజుల= పాండవుల; బలమును= సైన్యమును; ఎల్లన్‌= అంతయు; కనుపు+కొట్టంగన్‌= ఖండించటానికి; 
చొచ్చినన్‌= పూనుకోగా; నకులుని= నకులుడి యొక్క; ఆత్మజుండు= కుమారుడైన; శతానీకుడు; కినిసి= కోపించి; అతనిన్‌= 
ఆ వృషసేనుడిని; తాంకి= ఎదుర్కొని. 


తాత్సర్యం: కర్టుడి పుత్రుడైన వృషసేనుడు మిక్కిలి తీవ్రంగా పాండవుల సైన్యాన్నంతా ఖండించటానికి 
పూనుకొనగా, నకులుడి పుత్రుడైన శతానీకుడు కోపించి అతడిని ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క  వాలమ్ములు పది మేనం । గీలించిన నాతం డతని కేతనము ధరం 
గూలిచి చాపము. ద్రుంచిన । నాలోనన ద్రౌపదేయులందటు( బెలుచన్‌. 197 


ప్రతిపదార్థం: వాలు+అమ్ములు= వాడిగల బాణాలు; పది; మేనన్‌= దేహంపై; కీలించినన్‌= నాటగా; ఆతండు= వృషసేనుడు; 
అతని= శతానీకుడి; కేతనమున్‌= పతాకాన్ని; ధరన్‌= భూమిపై; కూలిచి= పడవేసి; చాపమున్‌= ధనుస్సును; (త్రుంచినన్‌= 
ఛేదించగా; ఆలోనన్‌+అ= అంతలోనే; [ద్రౌపదేయులు= [ద్రౌపది పుత్రులు; అందరున్‌= అంతా; పెలుచన్‌= కోపంతో. 


తాత్పర్యం: శతానీకుడు వాడిగల పది బాణాలు వృషసేనుడి శరీరంపై నాటగా; వృషసేనుడు అతడి పతాకాన్ని 
విరిచి, ధనుస్సును (త్రుంచాడు. అంతలోనే దద్రౌపదిపుత్రులైన ప్రతివింధ్యాదులందరు సింహానాదాలతో. 


వ. తోడంబుట్టువునకుం దలకడచి వివిధ విశిఖంబుల వృషసేనుం గప్పిన నశ్వత్చామ ప్రముఖంబై కదిసి, 
కౌరవానీకంబు శతానీకునిం దత్సోదరుల ననేక క్రూరాస్త్ర నిచయావృతులం జేసినం గని కౌంతేయాగ్రజుండు 
గడంగి, కేకయ మాత్య్య పాంచాల ప్రభృతి బలంబులతో నురవడించిన, సురాసుర సంగ్రామ సదృశ సమరం 
బయ్యె; నందు భీమ కర్ణ కృప ద్రోణ ద్రౌణి ధృష్టద్యుమ్న విరాటులు ప్రతాప దీపితులై మార్తాండుండు సప్తమూర్తులు 
దాల్చి ధరణి విహరించినట్లు వెలింగిరి; కొండొక సేపునకు( బాండవ సేనా సాగర సంరంభంబు సహింపం 
జాలక మన మొన దెరలి మరలినం జూచి యాచార్యుండు గోపాటోపంబును బటువిక్రమంబును నావేశింప 
నీ సైనికుల నిలు నిలు మని యదల్సి, తూణీరంబు బిగియించి, గుణంబు సారించి, సారథితో నిట్లనియె. 
198 


ప్రతిపదార్థం: తోడంబుట్టువునకున్‌= తోబుట్టువైన శతానీకుడిని; తలకడచి= దాటి; వృషసేనున్‌= వృషసేనుడిని; వివిధ 
విశిఖంబులన్‌= అనేక బాణాలతో; కప్పినన్‌= ముంచగా; కౌరవ+అనీకంబు= కౌరవులసేన; అశ్వత్హామ ప్రముఖంబు+ఐ= అశ్వత్తామ 
ముఖ్యంగా కలదై; కదిసి= సమీపించి; శతానీకునిన్‌= శతానీకుడిని; తద్‌+సోదరులన్‌= అతని తోబుట్టువులను; అనేక= బహువిధాలైన; 
క్రూర+అ(స్ర- భయంకరమైన ఆయుధాల; నిచయ= సమూహంచేత; ఆవృతులన్‌= కప్పబడినవారలను; చేసినన్‌= చేయగా; కని= 
చూచి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి పెద్ద కొడుకైన ధర్మరాజు; కడంగి= పూనుకొని; కేకయ= కేకయ దేశపు; మాత్స్య= 
మత్స్యదేశపు; పాంచాల= పాంచాలదేశపు; బలంబులతోన్‌= సైన్యాలతో; ఉరవడించినన్‌= విజృంభించగా; సుర= దేవతల; అసుర= 
రాక్షసుల; సం(గ్రామ= యుద్ధంతో, సదృశ= సమానమైన; సమరంబు= యుద్దం; అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; 
భీమ; కర్ల; కృప; ద్రోణ; (ద్రౌణి= అశృత్తామ; ధృష్టద్యుమ్న; విరాటులు; ప్రతాప= పరాక్రమంతో; దీపితులై= వెలుగొందినవారై; 
మార్తాండుండు= సూర్యుడు; సప్రమూర్తులు= ఏడు రూపాలు; తాల్చి= ధరించి; ధరణిన్‌= భూమియందు; విహరించినట్టు= 
తిరిగినట్టు; వెలింగిరి= ప్రకాశించారు; కొండొకసేపునకున్‌= కొంత సేపటికి; పాండవ= పాండవుల; సేనా= సైన్యం యొక్క; 
సంరంభంబు= ఆటోపాన్ని; సహింపన్‌+చాలక= ఓర్వలేక; మనమొన= మనయొక్క సైన్యం; తెరలి= కలతపడి; మరలినన్‌= వెనుకకు 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తిరుగగా; చూచి; ఆచార్యుండు= ద్రోణుడు; కోప+ఆటోపంబునున్‌= కోపం యొక్క తీవ్రతయు; పటువిక్రమంబునున్‌= 
పరా[క్రమమును; ఆవేశింపన్‌= విజృంభించగా; నీ సైనికులన్‌= నీయొక్క భటులను; నిలు నిలుము+అని= ఆగండాగండి అని; 
అదల్సి= బెదిరించి; తూణీరంబు= అమ్ములపొది; బిగియించి= బిగియగట్టి; గుణంబు= అల్లైత్రాడు; సారించి= లాగి; సారథితోన్‌= 
రథసారథితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: |ద్రౌపదిపుత్రులైన ప్రతివింధ్యాదులు సోదరుడైన శతానీకుడిని దాటి, వృషసేనుడిని అనేక బాణాలతో 
ముంచగా, కౌరవసేన అశృత్తామను ముందుంచుకొని సమీపించి శతానీకుడిని, అతడి తోబుట్టువులను 
బహువిధాలైన (క్రూరా(స్రజాలంతో కప్పగా చూచి, ధర్మరాజు ప్రయత్నపూర్వకంగా కేకయ, మత్స్య, పాంచాలాది 
సైన్యాలతో విజృంభించగా, దేవ, రాక్షస యుద్ధంతో సమానమైన యుద్ధం జరిగింది. ఆ యుద్దంలో భీమ, కర్ణ, 
కృప, ద్రోణ, అశ్వత్థామ, ధృష్టద్యుమ్న, విరాటులు పరాక్రమంతో వెలిగి, సూర్యుడు ఏడు రూపాలు తాల్ళి భూమిపై 
విహరించినట్టు ప్రకాశించారు. కొంతసేపటికి పాండవ సేన యొక్క ఆటోపాన్ని సహింపజాలక మన కౌరవసైన్యం 
కలతపడి వెనుదిరుగగా, ఆచార్యుడు అది చూచి కోప తీవ్రత, పరాక్రమం విజృంభించగా, నీ భటులను నిలు, 
నిలు మని అదల్సి, అమ్ములపొది బిగియగట్టి, అల్లైత్రాడు సవరించి, సారథితో ఈ విధంగా అన్నాడు. 


సీ.  'చలమేది కౌరవ సైన్యముల్‌ వాటెడు । ధర్మనందనుని యుద్దండ వృత్తి. 
గంటె? యీతనిం దాంకి గర్వంబు మాన్వక । నిలిచిన నిమ్మూ(క నిలుచు నెట్లు? 
ధర్మజ భీమ సాత్యకి మాత్స్యపాంచాల । తత్తనూజులు నాకు( దరమె? క్రీడి 
చాపంబు వెరవు నా చూపినయది గాదె? । విను మట్లు గాకయు( దనువు దాయ 


తే సమయమే యిది? సంభృతోత్సాహలీల । జయము. గీర్తియు గోరి యస్టలితభంగిం 
దేరు నడుపుము; చేతుల తీంట వోవ । నడరి రథిక జనంబు వేటాడవలయు.” 199 


ప్రతిపదార్థం: చలము= మాత్సర్యం; ఏది= నశించి; కౌరవసైన్యముల్‌= కౌరవుల సేనలు; పాటెడున్‌= పారిపోతున్నవి; ధర్మనంద 
నుని= ధర్మరాజు యొక్క; ఉద్దండ వృత్తిన్‌= భయంకరమైన (ప్రవర్తనను; కంటె?= చూచినావా?; ఈతనిన్‌= ఈ ధర్మరాజును; 
తా(కి= ఎదుర్కొని; గర్వంబు= అహంకారాన్ని; మాన్సక= తగ్గించక; నిలిచినన్‌= ఊరకుంటే; ఈ+మూంక= ఈ సైన్యం; నిలుచును 
+ఎట్టు?= ఎట్టా నిలుస్తుంది?; ధర్మజ= ధర్మరాజు; భీమ= భీముడు; సాత్యకి; మాత్స్య= విరాటుడు; పాంచాల= (ద్రుపదుడు; 
తద్‌+తనూజులు= వారల కుమారులు; నాకున్‌= నాకు; తరమె= నాకు సాధ్యమే; క్రీడి= అర్జునుడి; చాపంబు= ధనుస్సు యొక్క; 
వెరవు= నైపుణ్యం; నా చూపిన+అది= నేను చూపింది; కాదె!= కాదా!; వినుము= విను; అట్టు+కాకయున్‌= అదేగాక; తనువు= 
దేహం; దాచు= కాపాడుకొనే; సమయమే+ఇది?= సమయమా ఇది?; సంభృత= నిండిన; ఉత్సాహ= ఉత్సాహం యొక్క; లీలన్‌= 
విలాసంతో; జయమున్‌= విజయాన్ని; కీర్తియున్‌= యశస్సును; కోరి= కాంక్షించి; అస్థలిత భంగిన్‌= చలించని విధంగా; తేరు= 
రథాన్ని; నడుపుము= తోలుము; చేతుల తీ(ట= చేతుల యొక్క దురద; పోవన్‌= పోయేటట్టుగా; అడరి= పూని; రథిక జనంబున్‌= 
రథంపై ఉండే వీరులను; వేంటాడవలయున్‌= వధించాలి. 


తాత్పర్యం: కౌరవ సైన్యాలు మాత్సర్యం తొలగి పారిపోతున్నాయి. ధర్మరాజు యొక్క విజృంభణాన్ని చూచావా? 
ఈ ధర్మజుడిని ఎదుర్కొని గర్వాన్ని అణచకుంటే ఈ సైన్యం నిలిచేదెట్లా? ధర్మరాజు, భీముడు, సాత్యకి, విరాటుడు, 
(ద్రుపదుడు, వారల పుత్రులను ఓడించటం నాకు అసాధ్యమైన దేమీ కాదు. అర్జునుడికి ధనుర్విద్యా నైపుణ్యం 
నేను నేర్పించిందే కదా! వినుము. అదేగాక, ఈ దేహాన్ని కాపాడుకొనే సమయమా ఇది? ఉత్సాహ విలాసంతో 
విజయాన్ని, కీర్తిని కోరి, స్థిరుడవై రథాన్ని నడుపుము. చేతుల తీట పోయేటట్లు రథికవరులను వేటాడాలి. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 67 
ద్రోణాచార్యులు ధర్మరాజుతో యుద్దంబు సేయుట (సం.7-15-19) 


చ. అన విని మేను వెంచి రయమార(గ సూతుండు దేరు వోవని 
చ్చిన(గని వారి సైన్యములు చెచ్చెర ధర్మజు మించి త్రోవం బే 
ర్లిన భుజసంపదం గడంగి, సింధుర లీల. దెరల్లి, తా3న 
మ్మనుజ విభున్‌ గురుండు, పటుమార్గణ సంపిహితాంబరంబుగన్‌. 200 


ప్రతిపదార్థం: అనన్‌+విని= (ద్రోణుడు అనగా విని; మేను= శరీరం; పెంచి= ఉబ్బించి; సూతు(డు= సారథి; రయము+ఆరంగన్‌= 
వేగంగా; తేరు= రథాన్ని; పోవనిచ్చినన్‌= నడిపించగా; కని= చూచి; వారి సైన్యములు= పాండవుల సైన్యాలు; చెచ్చెరన్‌= త్వరత్వరగా; 
ధర్మజు= ధర్మరాజును; మించి= అధిగమించి; త్రోవన్‌= త్రోయగా; గురుండు= (ద్రోణుడు; పేర్చిన= అధికమైన; భుజ సంపదన్‌= 
బాహుబలంతో; కడంగి= పూనుకొని; సింధుర లీలన్‌= ఏనుగువలె; తెరల్చి= విజృంభించి; పటుమార్గణ= బలమైన బాణాలచేత; 
సంపిహిత= కప్పబడిన; అంబరంబుగన్‌= ఆకాశం కలదిగా; ఆ+మనుజ విభున్‌= ఆ ధర్మరాజును; తాశెన్‌= ఢీకొన్నాడు. 


తాత్సర్యం: ద్రోణుడు అట్లనగా విని, సారథి శరీరం ఉప్పాంగగా రథాన్ని ముందుకు నడిపాడు. అది చూచి పాండవ 
సేనలు త్వర త్వరగా ధర్మరాజును దాటి (త్రోసికొని ముందుకు సాగాయి. అపుడు (ద్రోణాచార్యుడు అతిశయించిన 
బాహుబలంతో ప్రయత్నపూర్వకంగా ఏనుగు వలె విజృంభించి, ఆకాశమంతటా బాణాలను పరిచి, ధర్మరాజును 
ఢీకొన్నాడు. 
క _ తాంశినం బొగడం దగియెడు | వీంకం బతి ద్రోణు బాణవృతు( జేయ నతం 

డాంక గొనక యతని ధనువు । వ్రేకని భల్లమున ద్రుంచి వెస డగ్గటియెన్‌. 201 


ప్రతిపదార్థం: తాంకినన్‌= ఎదుర్కొనగా; పొగడన్‌+తగియెడు= ప్రశంసించదగిన; వీంకన్‌= పరాక్రమంతో; పతి= ధర్మరాజు; 
ద్రోణున్‌= ద్రోణుడిని; బాణవృతున్‌= బాణాలచేత కప్పబడినవాడినిగా; చేయన్‌= చేయగా; అతండు= ఆ ద్రోణుడు; ఆ(క+కొనక= 
ఆగక; అతని ధనువున్‌= ఆ ధర్మజుడి ధనుస్సును; |వ్రేకని= బరువైన; భల్లమునన్‌= బల్లెంతో; (త్రుంచి= విరిచి; వెసన్‌= వేగంగా; 
డగ్గజీయెన్‌= సమీపించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు ఆగక, బరువైన బల్లెంతో ధర్మజుడి ధనుస్సును విరిచి, వేగంగా అతడిని సమీపించాడు. 


వ. ఇ ట్లుద్దతుందై యగ్గురుండు పొంగిన జలధియుం బోలెం గవిసిన ధర్మనందను చక్ర రక్షకుండగు 
సుకుమారుండు చెలియలికట్ట తెఖంగున నిలువరించి, నిశితశరం బతని యురంబున నాటించిన, 
నప్పాంచాలవరుం బ్రశంసించు నెలుంగులు సెలంగ6 బాండవ బలంబులు పేర్షి యార్షిన. 202 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; ఉద్దతుండు+ఐ= గర్వించినవాడై; పొంగిన= ఉప్పొంగిన; 
జలధియున్‌+పోలెన్‌= సముద్రంవలె; కవిసినన్‌= విజృంభించగా; ధర్మనందను= ధర్మరాజుయొక్క; చ(క్రరక్షకుండు+అగు= 
రథచక్రాలను కాపాడే; సుకుమారుండు= సుకుమారుడనేవాడు; చెలియలికట్ట= సముద్రపు గట్టు; తెజంగునన్‌= విధంగా, 
నిలువరించి= అడ్డుకొని; నిశిత శరంబు= తీక్షణమైన బాణాన్ని; అతని= (ద్రోణుడి; ఉరంబునన్‌= రొమ్ములో; నాటించినన్‌= 
క్రుచ్చగా; ఆ+పాంచాలవరున్‌= పాంచాల దేశపు (శ్రేష్టుడైన సుకుమారుడిని; ప్రశంసించు+ఎలుంగులు= పొగడే నినాదాలు; 
చెలంగన్‌= వ్యాపించగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; పేర్చి= మిక్కిలి; ఆర్చినన్‌= బొబ్బలు పెట్టగా. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇట్లా ద్రోణాచార్యుడు గర్వించి సముద్రంవలె విజృంభించగా, ధర్మజుడి చక్రరక్షకుడైన సుకుమారుడు, 
చెలియలికట్ట సముద్రపు నీటిని ఆపినట్టు అడ్డుకొని, ద్రోణుడి రొమ్మున తీక్షణమైన బాణాన్ని నాటాడు. అపుడు 
ఆ పాంచాల వీరుడైన సుకుమారుడిని ప్రశంసించే ధ్వనులు చెలరేగాయి. పాండవ సైన్యాలు జయజయరధ్యానాలు 
చేయగా. 


నిశేషం: అలం: ఉపమ. 


క. పెనుగాలిC బెజుగు కార్చి । చ్చును బోలెం బొదలి గురుండు సుకుమారునిం గాం 
చన పుంఖ శరజ్వాలా । వినిపాతితు. జేసి తథిమి విభునిం గదిసెన్‌. 203 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; పెనుగాలిన్‌= గొప్పవాయువుచేత; పెణుగు= పెంపొందే; కార్చిచ్చు= దావానలం; 
పోలెన్‌= వలె; పొదలి= ఒప్పి; సుకుమారునిన్‌= సుకుమారుడిని; కాంచన= బంగారపు; పుంఖ= (క్రింది చివరగల; శర= బాణపు; 
జ్వాలా= మంటలచేత; వినిపాతితున్‌+చేసి= పడగొట్టి; తటిమి= వేగంగా వచ్చి; విభునిన్‌= ధర్మజుడిని; కదిసెన్‌= ఆక్రమించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు పెనుగాలికి రేగే దావానలంవలె చెలరేగి, సుకుమారుణ్ణి బంగారపు పుంఖంగల 
బాణజ్యాలలతో కూలనేసి, పరుగున వచ్చి ధర్మజుడిని తాకినాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అప్పుడు పాండవ యోధు లొండొరుల మీటి యుధిష్టిరు ముందరికి వచ్చి యాచార్యుం బొదివిన నతండు 
నలిరేంగి. 204 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; పాండవ యోధులు= పాండవ వీరులు; ఒండొరులమీటి= ఒకరిని మించి ఒకరు; 
యుధిష్టిరు= ధర్మజుడి; ముందరికిన్‌= ముందుకు; వచ్చి= ఏతెంచి; ఆచార్యున్‌= (ద్రోణాచార్యుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; 
అతండు= (ద్రోణుడు; నలిరేం౧= మిక్కిలి విజృంభించి. 


తాత్సర్యం: ఆ సమయంలో పాండవవీరులు ఒకరిని మించి ఒకరు ధర్మరాజు ముందుకు వచ్చి, ద్రోణాచార్యుడిని 
చుట్టుముట్టగా, అతడు మిక్కిలి రెచ్చిపోయి. 


సీ, నకులుని నైదుసాయకముల స్రుక్కించి, । సహదేవు నేడింట సాధు జేసి, 
నవవిశిఖముల మాత్యవరేణ్యు నడంగించి, । యేనింట సాత్యకియేపు మాపి 
ద్రౌపదేయుల శరత్రయముల( గలంచి, విం । శతి నుత్తమౌజుని చలము మాని, 
పండ్రెండు పండ్రెండు పటు మార్గణంబుల(। బాండవాగ్రజుని శిఖండి నొంచి 


తే.  మఠథియు మార్క్మొన్న రథికుల మదము సెటిచి । మెజుంగు6 దూపు లాధర్మజుమీ(ద నిగుడ 
నడర నటిమి యుగంధరు( డడ్డపడిన । నవ్వి యవ్విభు€ దెగటార్దె నారసమున. 205 


ప్రతిపదార్థం: నకులునిన్‌= నకులుడిని; ఐదు సాయకములన్‌= ఐదు బాణాలచే; (స్రుక్కించి= బాధించి, సహదేవునిన్‌= 
సహదేవుడిని; ఏడింటన్‌= ఏడు బాణాలతో; సాధున్‌+చేసి= చక్కటేసి; మాత్స్యవరేణ్యుని= విరాటరాజును; నవ= తొమ్మిది; 
విశిఖములన్‌= బాణాలచేత; అడ.గించి= అణచివేసి; ఏనింట= ఐదింట; సాత్యకి= సాత్యకియొక్క; ఏపుమాపి= ఆధిక్యాన్నితొలగించి; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 69 


ద్రౌైపదేయులన్‌= (ద్రౌపది పుత్రులైన ప్రతివింధ్యాదులను; శర్యత్రయములన్‌= మూడేసి బాణాలతో; కలంచి= కలతపడేటట్టు చేసి; 
ఉత్తమౌజునిన్‌= ఉత్తమౌజుడిని,; వింశతిన్‌= ఇరవై బాణాలతో; చలము= మాత్సర్యం; మాన్చి= తొలగించి; పాండవ+అ(గ్రజున్‌= 
ధర్మజుడిని; పండ్రైెండు= పన్నెండు; పటుమార్గణంబులన్‌= బలమైన బాణాలచేత; శిఖండిన్‌= శిఖండిని; పండ్రెండు పం[డ్రెండు= 
పన్నెండు పన్నెండు బాణాలచేత; నొంచి= బాధించి; మజీయున్‌= ఇంకా; మార్కొన్న= ఎదుర్కొన్న; రథికుల= రథంపై నుండి 
పోరేవారియొక్క; మదము= గర్వం; చెటిచి= పోగొట్టి; మెణు(గు+తూపుల౧న్‌= ప్రకాశించే బాణాలతో; ఆ ధర్మజు= ఆ ధర్మరాజు 
యొక్క; మేనన్‌= శరీరంలో; నిగుడన్‌= గ్రుచ్చగా; యుగంధరుండు= యుగంధరుడనే వీరుడు; నణిమి= చూరుచేసి; అడరన్‌= 
ఎదుర్కొనగా; అడ్డపడిన= అడ్డగించిన; ఆ+విభున్‌= ఆ యుగంధరుడిని; నవ్వి; నారసమునన్‌= ఒక్క బాణంతో; తెగటార్భెన్‌=చంపాడు. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు నకులుడిని ఐదు బాణాలతో బాధించి, సహదేవుడిని ఏడు బాణాలతో చక్కపరచాడు. 
విరాటరాజును తొమ్మిది బాణాలతో అణచి, సాత్యకిని ఏడు బాణాలతో బాధించాడు. (ద్రౌపదిపుత్రులైన 
ప్రతివింధ్యాదులను మూడేసి బాణాలతో కలచివేసి, ఇరవై అమ్ములతో ఉత్తమౌజుడి మాత్సర్యాన్ని కుంచించాడు. 
పం(డైండు బాణాల చొప్పున (ప్రయోగించి ధర్మజుడి, శిఖండి పొగరణగించాడు. ఎదుర్కొన్న రథికులందరి మదాన్ని 
అణచి, వెలిగిపోయే బాణాలను ధర్మజుడిపై ప్రసరించగా, యుగంధరుడు వాటిని ముక్కలుముక్కలు చేశాడు. 
అడ్డుపడ్డ యుగంధరుడి చర్యకు (ద్రోణుడు నవ్వి ఒక్క బాణంతో అతడిని హతమార్చాడు. 


వ. అట్టియెడ(గేకయపతులును, బాంచాల నాథుండును, దదీయ జ్ఞాతులగు సింహసేన వ్యాఘ్రదత్తులు లోనైన 
యోధు లనేకు లాచార్యుం బొదివి, శౌర్యబాహువీర్యంబులు నెటిపి; రందు సింహసేనుండును; 
వ్యాఘ్రదత్తుండును నెట్టన నానాస్త్రంబుల నొప్పించిన నా ధనుర్ధర గురుండు. 206 

ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కేకయ పతులును= కేకయ దేశపు రాజులును; పాంచాలనాథుండును= ద్రుపదుడూ; 
తదీయ జ్ఞాతులును+అగు= (ద్రుపదుడి పాలివారగు; సింహసేన వ్యాఘ్రదత్తులు= సింహసేనుడూ, వ్యాఘదత్తుడూ; లోనైన= 
మొదలైన; యోధులు= వీరులు; అనేకులు= చాలా మంది; ఆచార్యున్‌= (ద్రోణుడిని; పొదివి= చుట్టుముట్టి; శౌర్య= శూరత్వం; 
బాహువీర్యంబులు= భుజబలం; నెజపిరి= చూపారు. అందున్‌= వారిలో; సింహసేనుండును= సింహసేనుడును; వ్యాఘ్రదత్తుండును= 
వ్యాఘ్రదత్తుడూ; నెట్టన= అడ్డులేక; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన బాణాలతో; నొప్పించినన్‌= బాధించగా; ఆ ధనుర్హర 
గురుండు= ధనుస్సును పట్టినవారికి ఆచార్యుడు అయిన ద్రోణుడు. 

తాత్పర్యం: అప్పుడు కేకయ దేశరాజులు, (ద్రుపదుడు, అతని పాలివారైన సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలైన 

వీరులు అనేకులు (ద్రోణుడిని చుట్టుముట్టి, శూరత్వాన్ని, భుజబలాన్ని ప్రదర్శించారు. వారిలో సింహసేనుడు, 

వ్యాఘదత్తుడు అడ్డులేక అనేక బాణాలచేత నొప్పించగా (ద్రోణాచార్యుడు- 


తే.  కన్నుగవం గెంపు గదురంగ. గౌరవులకు(। జిత్త మలరంగ నా వ్యాఘ్రదత్త సింహ 

సేన మస్తకములు రెండు శితశరముల(। గుండలంబులతో నేల గూల నేసి. 207 
ప్రతిపదార్థం: కన్ను+కవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎరుపు; కదురంగన్‌= అతిశయించగా; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; 
చిత్తము+అలరంగన్‌= మనస్సు సంతసించగా; ఆ వ్యాఘ్రదత్త= వ్యాఘ్రదత్తుడి; సింహసేన= ఆ సింహసేనుడి; మస్తకములు= 
తలలు; రెండు; శితశరములన్‌= తీక్షణమైన బాణాలతో; కుండలంబులతోన్‌= చెవిపోగులతో సహా; నేలన్‌= భూమిపై; కూలన్‌+ఏసి= 
పడగొట్టి. 
తాత్సర్యం: తనకు కోపం అతిశయించగా, కౌరవులకు సంతోషం కలుగగా, వ్యాఘ్రదత్త, సింప సేనుల శిరస్సులను 
కుండలాలతో సహా తీక్షణమైన బాణాలతో (ద్రోణుడు) (క్రిందపడవేసి. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తక్కటి రథికుల నెల్లను । జిక్కువడం జేసి పురుషసింహుండు మదం 

బెక్కి యుధిష్టిరు. బొదివెడు । నెక్కుడు తమకమునం గదిసె నేడ్తెఐ మెబియన్‌. 208 
ప్రతిపదార్థం: పురుషసింహుండు= పురుషులలో శ్రేష్టుడైన ద్రోణుడు; తక్కటి= తక్కిన; రథికులన్‌= రథంపైనుండి యుద్ధం 
చేసే వీరులను; చిక్కు+పడన్‌+చేసి= బాధించి; మదంబు+ఎక్కి= గర్వించి; యుధిస్టిరున్‌= ధర్మజుడిని; పొదివెడున్‌=ఆ(క్రమించటానికి; 
ఏడ్తెజ= పరాక్రమం; మెజియన్‌= (ప్రకాళశించగా; ఎక్కుడు= మిక్కిలి; తమకమునన్‌= వేగంతో; కదిసెన్‌= సమీపించినాడు. 
తాత్పర్యం: వీరశ్రేష్టుడైన (ద్రోణుడు రథికులందరిని బాధించి, గర్వించి, పరాక్రమం ప్రకాళశించగా ధర్మజుడిని 
ఆ(క్రమించటానికి అతివేగంతో సమీపించాడు. 


వ. అయ్యవసరంబున నా సైన్యంబుల జనంబులు. 209 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= అప్పుడు; ఆ సైన్యంబుల= పాండవ సేనలలోని; జనంబులు= సైనికులు. 
తాత్సర్యం: అపుడు పాండవ సేనలోని సైనికులు. 
క “అదె పట్టువడియె ధర్మజు। దదయుం డగు ద్రోణుచేత నక్కట! నేండు 

న్మదు(డై సుయోధను(డు దం । డ్రి దలిర్చ(గ నే(గుం గరిపురికి. గొని యెలమిన్‌.' 210 


ప్రతిపదార్థం: అదె= అదే; ధర్మజుండు= ధర్మరాజు; అదయుండు+అగు= దయలేని; ద్రోణుచేతన్‌= (ద్రోణుడిచేత; నేండు= 
ఈవేళ; పట్టువడియెన్‌= పట్టుపడ్డాడు; అక్కట!= అయ్యో!; సుయోధను(డు= దుర్యోధనుడు; ఉన్మదుండు+ఐ= మిక్కిలి 
గర్వించినవాడై; తం(డ్రి= తండ్రి అయిన ధృతరాష్ట్రుడు; తలిర్ప్బంగన్‌= సంతోషించగా; ఎలమిన్‌= వికాసంతో; కరిపురికిన్‌= 
హస్తినాపురానికి; కొని= తీసికొని; ఏంగున్‌= పోతాడు. 

తాత్పర్యం: 'అదుగో! నేడు ధర్మరాజు (క్రూరుడైన (ద్రోణుడికి పట్టువడ్డాడు. అయ్యో! దుర్యోధనుడు తండ్రి అయిన 
ధృతరాష్ట్రుడు సంతోషించగా సగర్వంగా అతడిని హస్తినాపురానికి తీసికొని పోతాడు.” 

వ. అనుచు సంభ్రమాకులచిత్తు లగుచు నున్నంత. 211 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; సంభ్రమ= భయంతో; ఆకుల= చెదరిన; చిత్తులు= మనస్సుకలవారు; అగుచున్‌= అవుతూ; 
ఉన్నంతన్‌= ఉన్నంతలో. 

తాత్సర్యం: అంటూ పాండవ సేనలలోని సైనికులు భయంతో చెదరిపోయిన మనస్సు కలవారై ఉన్నంతలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


మ. _ధరణీభాగము గ్రక్కునం గదల రథ్యవ్రాత చంచద్దతి 
స్పురణం బొప్ప(గ బాణజాలము నభంబుం గప్ప నత్యంత ని 
షుర సంతర్జన ఘోషభీషణ మహాటోపంబు దిర్దంతు లా 
తురతం బొందంగం జేరవచ్చి వడిం బార్జుం డగ్గురుం దాంకినన్‌. 212 


ప్రతిపదార్థం: ధరణీ భాగము= భూభాగం; (గ్రక్కునన్‌= అతివేగంగా; కదలన్‌= చలించగా; రథ్య= గుర్రాల; వ్రాత= సమూహం 
యొక్క; చంచత్‌= ఎగిరే; గతి= నడక యొక్క; స్ఫురణంబు+ఒప్ప(గన్‌= స్ఫురించగా; బాణజాలము= బాణాల సమూహం; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 71 


నభంబున్‌= ఆకాశాన్ని; కప్పన్‌= కమ్ముకొనగా; అత్యంత= మిక్కిలి; నిష్టుర= కఠోరమైన; సంతర్జన= అదల్చే; ఘోష= ధ్వనిచేత; 
భీషణ= భయంకరమైన; మహా+ఆటోపంబు= మిక్కిలి వేగిరపాటు; దిక్‌+దంతులు= దిగ్గజాలు; ఆతురతన్‌+పొందంగన్‌= 
భయపడేటట్టు; చేయన్‌= చేయగా; వడిన్‌ వచ్చి= వేగంగా వచ్చి; పార్టుండు= అర్జునుడు; ఆ+గురున్‌= ఆ [ద్రోణాచార్యుడిని; 
తాంకినన్‌= ఎదుర్కొనగా. 


తాత్సర్యం: భూభాగం తీవ్రంగా కదలగా, అశృసమూహం యొక్క దూకే గమనం స్ఫురించగా, బాణజాలం 
ఆకాశాన్ని క్రమ్ముకొనగా, మిక్కిలి కఠోరమైన అదల్చీ ధ్వని వలన కలిగిన మహాటోపం దిగజాలకు భయం గొలుపగా, 
వేగంతో వచ్చి అర్జునుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు. 


విశేషం: అర్జునుడు యుద్దరంగంలో విజృంభించటం వలన వీరరసం, భూమి చలించటం, దిగ్గజాలు బెదరటం వంటి విస్మయం 
గొలిపే చర్యల వలన అద్భుతరసం వ్యక్తమౌతున్నది. 


వ. కౌరవయోధవరు లొక్కపెట్ట భారద్వాజునకు బాసటయై ససైన్యంబుగా సవ్యసాచిం బొదివిన, నవ్వీరుండు 
ఘోరాకారుండయి గాండీవచండ నిస్వనంబు లొండొండ నిగుడ, నిశిత సాయకపరంపరలు గురిసి 
కపాలోపలంబును, మేదో మాంస పంకంబును, నస్థిచూర్ణసికతంబును నగు శోణిత నదీ ప్రకరంబును బటిపె; 
నంత గభస్తిమంతుం డస్తశైలాంతరితుండైన( బార్జు బాణాంధకారంబునకు. దోడు సంధ్యాసంతమసంబు 
గవిసినం గురుసైనికులకు( దమవార లె రివారలని నిరూపింప నశక్యం బగుటయు ద్రోణ దుర్యోధనులు 
సమరంబు సాలించి వాహినుల( దివియించినం, దిరంబై ధనంజయుండును, జయతూర్యస్వనంబులును, 
బాంచాల కేకయాది బంధుమిత్ర ప్రశంసా వచనంబులును, వీనులం బొలయ. దనబలంబుల మరల్చి, 
ధర్మనందనుం గొలిచి చనియె; నిత్తెబింగున రెండు సేనలు6( దమ తమ విడిదలల కరిగి యథోచిత 
వ్యాపారంబుల నుండి నాంటిరాత్రి సనిన మజునాండు. 213 


ప్రతిపదార్థం: కౌరవయోధవరులు= కౌరవ పక్షంలోని వీరశ్రేష్టులు; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; భారద్వాజునకున్‌= (ద్రోణుడికి; 
బాసట+ఐ= సహాయంగా; ససైన్యంబుగాన్‌= సేనలతో; సవ్యసాచిన్‌= అర్జునుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; ఆ+వీరుండు= 
యోధుడైన అర్జునుడు; ఘోర+ఆకారుండు+అయి= భయంకరమైన రూపం కలవాడై; గాండీవం= గాండీవమనే ధనుస్సు యొక్క; 
చండ= భయంకరమైన; నిస్వనంబులు= ధ్వనులు; ఒండొండు+అ= క్రమక్రమంగా; నిగుడన్‌= వ్యాపించగా; నిశిత= పదునైన; 
సాయక= బాణాల; పరంపరలు= వరుసలు; కురిసి= వర్షించి; కపాల+ఉపలంబును= పుర్రెలనే రాళ్ళుగలదియు; మేదన్‌= (క్రొవ్వు; 
మాంస పంకంబునున్‌= మాంసం అనే బురద గలదియు; అస్థి= ఎముకల; చూర్ల= పొడి అనే ఇసుక గలదియు; అగు= ఐన; 
శోణిత= రక్తం యొక్క; నదీ= నదుల; ప్రకరంబునున్‌= సమూహాన్ని; పజపెన్‌= పారేటట్టు చేశాడు; అంతన్‌= అప్పుడు; 
గభస్తిమంతుండు= సూర్యుడు; అస్తశైల= అస్తమించే కొండలో; అంతరితుండు+అయినన్‌= కనిపించనివాడు కాగా; పార్టు= 
అర్జునుడి; బాణ+అంధకారంబునకున్‌= బాణాలు కమ్మటం వలన కలిగిన చీకటికి; తోడు= జతకు; సంధ్యాసమయంబు= 
సాయంకాలం; కవిసినన్‌= చుట్టుముట్టగా; కురుసైనికులకున్‌= కౌరవుల భటులకు; తమ వారలు= తమ దిక్కువారు; 
ఎదిరివారలు+అని= శత్రువులు అని; నిరూపింపన్‌= తెలిసికొనుటకు; అశక్యంబు= వీలుగానిది; అగుటయున్‌= కాగా; (ద్రోణ 
దుర్యోధనులు; సమరంబు= యుద్దం; చాలించి= ఆపి; వాహినులన్‌= సైన్యాలను; తివియించినన్‌= వెనుకకు మరల్చగా; 
తిరంబు+ఐ= స్థిరుడై; ధనంజయుండును= అర్జునుడు కూడా; జయ= జయధ్యానాలు; తూర్య= వాద్యాల; స్వనంబులును= 
ధ్వనులును; పాంచాల= పాంచాలురు; కేకయ= కేకయదేశీయులు; ఆది= మొదలైన; బంధు= చుట్టాల; మిత్ర= స్నేహితుల; ప్రశంసా= 
పొగడే; వచనంబులును= మాటలును; వీనులన్‌= చెవులలో; పొలయన్‌= చొరగా; తన= తన యొక్క; బలంబులన్‌= సేనలను; 


72 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మరల్చి= వెనుకకు త్రిప్పి; ధర్మనందనున్‌= ధర్మరాజును; కొలిచి= సేవించి; చనియెన్‌= వెళ్ళాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; 
రెండు సేనలున్‌= రెండు సైన్యాలు కూడ; తమ తమ= వారి వారి; విడిదలలకున్‌= శిబిరాలకు; అరిగి= పోయి; యథా+ఉచిత= 
తగిన; వ్యాపారంబుల నుండి= పనులలో ఉండి; నాటి రాత్రి= ఆ రాత్రి; చనినన్‌= గడువగా; మణునా(డు= మరుసటి దినమున. 


తాత్సర్యం: కౌరవవీరులు ఒక్కుమ్మడిగా (ద్రోణుడికి తోడై సైన్యాలతో అర్జునుడిని చుట్టుముట్టగా, ఆ వీరుడు 
ఘోర రూపంతో భయం గొలిపే గాండీవ ధ్వనులు అంతటా (క్రమంగా వ్యాపించగా వాడిగల బాణజాలాన్ని కురిపించి, 
పు(రైలనే రాళ్లు, (క్రొవ్వు, మాంసం అనే బురద, ఎముకల పొడి అనే ఇసుక గల రక్తనదులను ప్రవహింపజేశాడు. 
అంతలో సూర్యుడు అస్తమించగా, అర్జునుడి బాణాంధకారానికి తోడు సంధ్యా సమయం వ్యాపించగా, కురు 
సైన్యాలకు తమ వారు, ఎదుటి వారు అని తెలిసికొన వీలుగాక, ద్రోణ దుర్యోధనులు యుద్దం ఆపి సైన్యాలను 
వెనుకకు మరల్చారు. అర్జునుడు స్థిరుడై, జయధ్యానాలు, తూర్యస్వనాలు, బంధుమిత్రుల ప్రశంసలు వినిపించగా 
తన సైన్యాలను మరల్చి, ధర్మజుడిని సేవించి వెళ్ళాడు. ఈ విధంగా రెండు సైన్యాలు తమ తమ శిబిరాలకు 
చేరి, ఆయా పనులలో నిమగ్నమయ్యాయి. ఆ రాత్రి గడువగా మరునాడు. 


నిశేషం: అలం: రూపకం. 


క  రేపకడ యుభయ బలములు । నేపును నెలమియును నెసకమెసంగ వెడలి యా 
టోపంబున రణ సన్నా। హోపక్రమలీల మెజియ నుజ్జ్వల భంగిన్‌. 214 


ప్రతిపదార్థం: రేపకడ= (ప్రాతఃకాలంలో; ఉభయ బలములున్‌= కౌరవ, పాండవ సేనలు రెండును; ఏపునున్‌= ఆధిక్యం; 
ఎలమియును= వికాసం; ఎసకము= విజృంభణం; ఎసంగన్‌= పెరుగగా; వెడలి= బయలుదేరి; ఆటోపంబునన్‌= సంభ్రమంతో; 
రణ= యుద్దము యొక్క; సన్నాహ= ప్రయత్నానికి; ఉప(క్రమ= (ప్రారంభించే; లీల= విలాసం; ఉజ్జ్వల భంగిన్‌= గొప్పనైన విధంగా; 
మెణయన్‌= (ప్రకాశించగా. 


తాత్సర్యం: (ప్రాతఃకాలంలో పాండవ కౌరవ సైన్యాలు పెంపు, వికాసం, విజృంభణ అతిశయించగా బయలుదేరి, 
సంభ్రమంతో యుద్ద ప్రయత్నం ప్రారంభించే విలాసం బాగా వెలుగగా. 


వ. ఉన్న సమయంబున లజ్ఞా విషాదంబులు మొగంబునం దోప ద్రోణుండు దుర్యోధనున కిట్లనియె. 215 


ప్రతిపదార్థం: ఉన్న సమయంబునన్‌= మెరుస్తున్నప్పుడు; లజ్ఞా విషాదంబులు= సిగ్గు, శోకం; మొగంబునన్‌= ముఖంపై; తో(పన్‌= 
కనిపించగా; ద్రోణుండు= (ద్రోణుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: రెండు సైన్యాలు యుద్ద సన్నాహంతో మెరుస్తునప్పుడు-సిగ్గు, దుఃఖం ముఖంపై కనిపించగా (ద్రోణుడు 
దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


చ. “నరవర! మున్న చెప్పితి రణంబున నర్జును. డొద్దనున్న నె 
వ్వరికిని ధర్మసూను6 బొదువంగ నశక్య; మొకండు పార్టు ను 
ద్దురు( డయి నేల వాపికొని దోర్టల మొప్పంగం బోవ( జాలినన్‌ 
వెరవునం బట్టెదం బరులు వేవురు మార్మొనినం గలంచెదన్‌. 216 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 73 


ప్రతిపదార్థం: నరవర!= దుర్యోధన మహారాజా!; మున్ను+అ= మొదటే; చెప్పితి= చెప్పాను; రణంబునన్‌= యుద్దంలో; 
అర్జునుండు= అర్జునుడు; ఒద్దన్‌+ఉన్నన్‌= దగ్గరున్నచో; ఎవ్వరికిని= ఎంతటివాడికి గూడ; ధర్మసూనున్‌= ధర్మరాజును; 
పొదువంగన్‌= ఆ(క్రమించటానికి; అశక్యము= వీలుకాదు; ఒకండు= ఒక వీరుడు; పార్టున్‌= అర్జునుడిని; ఉద్దురుండు+అయి= 
పరా(క్రమోపేతుడై; నేల+పాపికొని= యుద్ధభూమి నుండి తొలగించుకొని; దోర్చలము= బాహుబలం; ఒప్పంగన్‌= ఒప్పునట్టు; 
పోవన్‌+చాలినన్‌= పోగలిగితే; పరులు= ఇతరులు; వేవురు= వేయిమంది; మార్కొనిన్‌= ఎదుర్కొన్నా; కలంచెదన్‌= కలచివేస్తాను; 
వెరవునన్‌= ఉపాయంగా; పట్టెదన్‌= బంధిస్తాను. 

తాత్సర్యం: 'దుర్యోధన మహారాజా! అర్జునుడు దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజును బంధించటం ఎవరి వలన కూడా 
కాదని మొదటే చెప్పాను. వీరు డెవడైనా ఒకడు పరాక్రమంతో యుద్దభూమి నుండి అర్జునుడిని దూరంగా కొనిపోతే, 
ధర్మజుడిని ఉపాయంగా పట్టుకొంటాను. ఇతరులు వెయ్యిమంది ఎదుర్కొన్నా ముప్పుతిప్పలు పెట్టుతాను. 


ద్రోణాచార్యుల రెండన నాటి యుద్దము (సం. 7-16-3) 


ఆ. నరుడు లేని చోట నను గని వెన్నిచ్చి । పాటికున్న బట్టువడియెం గాగ 

దలు ధర్మపుత్తు ధరణీశ! పాటుట । గలిగెనేని నంత కంటె మేలు.” 217 
ప్రతిపదార్థం: ధరణీశ!= దుర్యోధన మహారాజా!; నరుండు= అర్జునుడు; లేనిచోటన్‌= లేని స్థలంలో; ననున్‌= నన్ను; కని= 
చూచి; వెన్ను+ఇచ్చి= వెన్నుభాగం చూపి; పాణకున్నన్‌= పారిపోకుంటే; పట్టు+పడియెన్‌+కాంగన్‌= పట్టువడినట్లుగా; తలంపు= 
భావించుము; ధర్మపు(త్రు= ధర్మరాజు; పాణుట+కలిగన్‌+ఏనిన్‌= పారిపోవటమే జరిగితే; అంతకంటె మేలు= అంతకంటె మంచిది. 
తాత్పర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడు లేనిచోట నన్ను చూచి పారిపోకుంటే ధర్మజుడు పట్టువడ్డట్టే అని 

జ ల అల 

భావించుము. అతడు పారిపోతే అంతకంటె మంచిది.” 


వ. అనిన విని సుశర్మ దుర్యోధనున కిట్లనియె. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; సుశర్మ= [త్రిగర్తాధిపుడైన సుశర్మ; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: [ద్రోణు డిట్లనగా సుశర్మ దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 
క, “ఆ నరుం డెప్పుడు మము నవ । మానించుచు నునికిం జేసి మనుజేశ్వర! కో 
పానలము సంతతము మా । మానసములఈ. బొదువ నతని మార్కొను కడ(కన్‌. 219 


ప్రతిపదార్థం: మనుజేశ్చర!= దుర్యోధన మహారాజా!; ఆ నరుండు= ఆ అర్జునుడు; ఎప్పుడున్‌= ఎల్లవేళల; మమున్‌= మమ్ములను; 
అవమానించుచున్‌+ఉనికిన్‌+చేసి= అవమానిస్తుండటం చేత; కోప+అనలము= (క్రోధమనే అగ్ని; సంతతము= ఎల్లవేళలా; మా= 
మా యొక్క; మానసములన్‌= మనస్సులను; పొదువన్‌= ఆ(క్రమించగా; అతనిన్‌= ఆ అర్జునుడిని; మార్కొను= ఎదుర్కొనే; 
కడ(కన్‌= పూనికతో. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధన మహారాజా! ఆ అర్జునుడు ఎల్లప్పుడూ మమ్ములను అవమానిస్తుండటం వలన కోపమనే 
అగ్ని ఎల్లవేళలా మా మనస్సులను ఆక్రమించగా, అతడిని ఎదుర్కొనే ప్రయత్నంతో. 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తమకించుచుందుము. నీకు బాస యిచ్చి పెద్ద కాలంబయ్యె; నేడు రణభూమియందు నర్జునుం డొండె( 
ద్రిగర్తు లొండెం గావలయు; నే మతనిం బెద్ద కయ్యంబులోనం బాపికొని పోవుట నీ చిత్తంబునకు వచ్చున 
కాదె.” యనవుడు నతని తమ్ములు సత్యవ్రతుండును సత్యకర్ముండును సత్యవర్ముండును నిబ్ధంగిన పలికిరి; 
వారల పక్షంబైన రథిక వర్గంబు నత్తెబింగున నియ్యకొని యుల్లసిల్లె; నిమ్మెయిం ద్రిగర్తులు పదివేవురు దొరలు 
గడంగినం గని తుందికేరళ మాళవ శిలీంధ్ర మగధ మచ్చిల్లికాది దేశాధీశులును, బంధు మిత్రసహితంబుగా 
నివ్విధంబున వారి తోడి వారై పంతంబులు పలికి యుబ్బునం బొంగి; రిట్లప్పరుసున నగణ్య రథికోత్తము 
లుత్సహించి కృతస్నానులై యగ్నులం బూజించి తత్సన్నిధి సర్వయోధులు నాకర్ణింప నందటు నిట్లనిరి.220 

ప్రతిపదార్థం: తమకించుచుందుము= త్వరపడుతుంటాము; నీకున్‌= దుర్యోధనుడవగు నీకు; బాస+ఇచ్చి= మాట ఇచ్చి; 
పెద్దకాలంబు+అయ్యెన్‌= చాలా కాలం అయింది; నేండు= ఈ రోజు; రణభూమి అందున్‌= యుద్ధరంగంలో; అర్జునుండు= 
అర్జునుడు; ఒండెన్‌= అయినా; త్రిగర్తులు+ఒండెన్‌= (త్రిగర్తులైనా; కావలయున్‌= ఉండాలి; ఏము= మేము; అతనిన్‌= ఆ 
అర్జునుడిని; పెద్ద= గొప్ప; కయ్యంబులోనన్‌= యుద్దంలో; పాపికొని పోవుట= దూరంగా కొనిపోవటం; నీ చిత్తంబునకున్‌= నీ 
మనస్సుకు; వచ్చున్‌+అ కాదె!= వచ్చిందేకదా!; అనవుడున్‌= అనగా; అతని తమ్ములు= ఆ సుశర్మ తమ్ములు; సత్యవ్రతుండును= 
సత్యవ్రతుడు; సత్యకర్ముండును= సత్యకర్ముడు కూడ; ఇబ్బంగిన్‌+అ= ఈ విధంగానే; పలికిరి= అన్నారు; వారల= వారి; 
పక్షంబైన= వైపుగల; రథికవర్గంబున్‌= రథసేనను నడిపేవారి సమూహం కూడా; ఈ+తెణంగునన్‌= ఈ విధంగా; ఇయ్యకొని= 
అంగీకరించి; ఉల్లసిల్లైన్‌= సంతసించింది; ఈ+మెయిన్‌= ఈ తీరున; త్రిగర్తులు= త్రిగర్త దేశానికి చెందిన; పదివేవురు= పదివేల 
మంది; దొరలు= అధిపతులు; కడంగినన్‌= పూనుకోగా; కని= చూచి; తుండి= తుండి; కేరళ; మాళవ; శిలీంద్ర; మగధ; మచ్చిల్లక; 
ఆది= మొదలైన; దేశాధీశులును= దేశాధిపతులును; బంధు= చుట్టాల; మిత్ర సహితంబుగాన్‌= స్నేహితులతో కూడి; 
ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వారి= (త్రిగర్తుల; తోడివారై= అనుయాయులై; పంతంబులు= ప్రతిజ్ఞలు; పలికి= చేసి; ఉబ్బునన్‌= 
ఉత్సాహంతో; పొంగిరి= విజృంభించారు; ఇట్టు= ఈ విధంగా; ఆ+పరుసునన్‌= ఆ రీతిగా; అగణ్య= లెక్కించరాని; 
రథిక+ఉత్తములు= రథికులలో ్రేష్టులు; ఉత్సహించి= ఉత్సాహాన్ని పొంది; కృతస్నానులు+ఐ= స్నానాలు చేసి; అగ్నులన్‌= 
గార్హపత్యం మొదలైన అగ్నులను; పూజించి= అర్చించి; తద్‌+సన్నిధి= ఆ అగ్నుల సమీపంలో; సర్వయోధులున్‌= వీరులందరును; 
ఆకర్లింపన్‌= వినగా; అందజున్‌= రథికులంతా; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 

తాత్సర్యం: 'మేము అర్జునుడిని ఎదుర్కోవాలని ఉబలాటపడుతుంటాము. నీకు మాట ఇచ్చి కూడా చాలా కాలం 

అయింది. నేడు యుద్ధరంగంలో అర్జునుడైనా ఉండాలి లేదా (త్రిగర్తులైనా ఉండాలి. మేము అర్జునుడిని పెద్ద 

యుద్దంనుండి తొలగించుకొనిపోవడం నీ కిష్టమైనదే కదా' అనగా, అతడి తమ్ములైన సత్యవ్రతుడు, సత్యకర్ముడు, 
సత్యవర్ముడు కూడా అదే మాట అన్నారు. వారివైపు గల రథికులంతా దాని కంగీకరించి సంతోషించారు. ఈ విధంగా 
పదివేలమంది త్రిగర్తాధిపులు సంసిద్దులు కాగా, కేరళ, మాళవ, శిలీంధ్ర, మగధ, మచ్చిల్లికాది దేశాధిపతులు తమ 
బంధుమిత్రులతో బాటు వారికి తోడ్పడుతూ, శపథాలు చేసి, పొంగిపోయారు. ఇట్లా అసంఖ్యాకులైన రథిక (శ్రేష్టులు 
ఉత్సాహంతో స్నానాలు చేసి, అన్నిహోత్రాలను పూజించి, వాటి సమీపంలో వీరులంతా వినగా అందరూ ఇట్టా అన్నారు. 


సీ. “అర్జును జంపుదు మతని కోడితిమేని । గోవధంబును వనితా వధంబు 


బ్రహ్మవధంబును బరదార గమనంబు । బ్రహ్మస్వ హరణంబు€ బరధనాప 
హరణంబు గురుజన త్యాగంబు శరణాగ । తారక్షణము ననృతాభిరతియు 
మద్యపానము నర్జిమానవవైముఖ్య । మును గృహదాహంబు జనుల నెట్టి 


ఆ. _ గతులం బుచ్చు నట్టి గతులు వాటిలు నక్కి రీటి కోలుతలకు నోట లేక 
దురము సేసి తగిన తుది గన్న పుణ్యాత్మ । కలితగతుల మేలు గలుగు మాకు.’ 221 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 75 


ప్రతిపదార్థం: అర్జునున్‌= అర్జునుడిని; చంపుదుము= చంపుతాము; అతనికిన్‌= అతడితో; ఓడితిమి+ఏనిన్‌= ఓడిపోతే; గోవధం 
బును= ఆవును చంపటం; వనితావధంబు= స్త్రీని చంపటం; బ్రహ్మవధంబును= బ్రాహ్మణుడిని చంపటం; పర= ఇతరుడి;దార= 
భార్యను; గమనంబు= పొందటం; (బ్రహ్మస్వ= (బ్రాహ్మణుల ధనం; హరణంబున్‌= దోచుకొనటం; పర= ఇతరుల; ధన= ధనాన్ని; 
అపహరణంబు= దొంగిలించటం; గురుజన= తల్లిదండ్రులను, పెద్దలను; త్యాగంబు= వదిలిపెట్టటం; శరణాగత= శరణు పొందిన 
వారిని; అరక్షణము= కాపాడకుండటం; అనృత= అసత్యంపై; అభిరతి= అభిలాషు మద్యపానమున్‌= కల్లు (త్రాగటం; అర్జి=యాచ 
కులైన; మానవ= మనుష్యుల యెడ; వైముఖ్యమును= విముఖతయు; గృహదాహంబు= ఇల్టు కాల్చటం; జనులన్‌= (ప్రజలను; 
ఎట్టి= ఎటువంటి; గతులన్‌= చెడుత్రోవలకు; పుచ్చున్‌= తీసికొనిపోవునో; అట్టి గతులు= అట్టి దుర్గతులు; వాటిలున్‌= కలుగుతాయి; 
ఆ+కిరీటి= ఆ అర్జునుడితో; కోలుతలకున్‌= ఎదురు నిలిచి యుద్దం చేయటానికి; ఓట= భయం; లేక= లేకుండ; దురము+చేసి= 
యుద్దంచేసి; తుది+కన్న= మరణించినట్టి; పుణ్యాత్మ కలిగతుల మేలు= పుణ్యాత్ములు పొందే మేలు; మాకున్‌+కలుగున్‌= మాకు 
కలుగుతుంది. 


తాత్సర్యం: 'మేమంతా అర్జునుడిని హతమారుస్తాము. అతడిచేత ఓడిపోతే-గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ, 
పరభార్యాగమనం, (బ్రాహ్మణ వృత్తుల హరణం, పరధనాపహరణం, పెద్దలను దూరం చేయటం, శరణాగతుడిని 
రక్షించకపోవటం, అసత్యమాడటం, కల్లు త్రాగటం, యాచకులైన మనుష్యుల యెడ విముఖంగా ఉండటం, గృహాలను 
దహించటం వంటి దుష్కర్మలు చేసినవారు ఎట్టి దుర్గతి పాలౌతారో అట్టి దుర్గతిని పొందగలము. అర్జునుడికి 
భయపడక యుద్దంలో ఎదుర్కొని సాహసాన్ని ప్రదర్శించి హతమైతే పుణ్యాత్ములకు కలిగే మేలు మాకు కలుగుతుంది.” 


విశేషం: 'దురముసేసి తగిన...” అని దీనికి వావిళ్ళవారి (ప్రతిలోను, తెలుంగు విశ్వవిద్యాలయ ్రతిలోను పాఠాంతరం ఉన్నది. 

అది 'దుష్కరంబు సేసి”. అనంగా - 'చేయశక్యం కాని పనిని - అనగా అర్జునుడితో యుద్దమును - చేసి” అని అర్థం. 

వ. అని సంశాపంబులు పలికి సంశప్తకు లనేక రథికముఖ్యులు బహుళ చతురంగ బలపరివృతులై కురురాజు 
సంతసిల్ల నుల్లాసంబునం జనిరి; గురుండును గరుడవ్యూహంబు సమకట్టి, దానికి. జంచువై తాను నిలిచె; 
దుర్యోధనుండును దమ్ములుం దలయును, గృప కృతవర్మలు గన్నులును, సింహళాభీర శూరసేన కేకయ 
ప్రముఖులు మెడయును, బాహ్లిక భూరిశ్రవస్సోమదత్త శల శల్యులు వలపలి టెక్కయు, నశ్వత్థామ సుదక్షిణ 
విందానువిందులు దాపలి టిక్కయు, శకుని పొండ్ర కళంగాంబష్టమాగధులు వెన్నును, నానాజనపదసేనా 
సమన్వితుండై సూతపుత్రుండు పుచ్చంబును, సైంధవాది వివిధ దేశాధీశులు నెడనెడం గలయన్‌ బెరసి 
యొడలి పొలుపును బలుపునునై నిలువ నియోగించిన నమ్మోహరంబు మహాపవన సముద్దూత 
సాగరాకారంబై యుత్సాహ నృత్యంబు సేయు చందంబునం జూడనొప్పె నందు మధ్యమ ప్రదేశంబున 
భగదత్తుండు గజారూఢుండై యుదయాచలంబుపై( బొలుచు భానుండునుంబోలె. దేజరిల్లుచునుండె 
నంత నక్కడం ద్రిగర్హాదులు పాండవసేన దక్షిణ దిక్కునకుం జని సమరంబునకు సవ్యసాచిం దొలంగం 
బిలుచుటయు నన్నర శార్జూలుం డన్నతో నిట్లనియె. 222 

ప్రతిపదార్థం: అని= సుశర్మాదులు పైవిధంగా అని; సంశాపంబులు= శపథాలు; పలికి= చేసి; సంశప్తకులు= వెనుదిరుగమని 

ఒట్టు పెట్టుకొన్నవారు; అనేక= చాలామంది, రథిక ముఖ్యులు= రథిక (శ్రేష్టులు; బహుళ= అధికమైన; చతురంగబల= రథ, గజ, 
తురగ, పదాతి దళాలతో; పరివృతులు+ఐ= చుట్టబడినవారై; కురురాజు= దుర్యోధనుడు; సంతసిల్లన్‌= సంతోషించగా; 
ఉల్లాసంబునన్‌= ఉత్సాహంతో; చనిరి= పోయారు; గురుండును= [ద్రోణాచార్యుడును; గరుడ వ్యూహంబు= గరుడాకారమైన 
మొగ్గరము; సమకట్టి= ఏర్పరచి; నిలబడ్డాడు; దుర్యోధనుండును; తమ్ములున్‌= అతడి తమ్ములు; తలయును= శిరస్సుగా; 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


కృపకృతవర్మలు= కృపాచార్యుడు, కృతవర్మ; కన్నులును= కన్నులుగా; సింహళ= సింహళదేశపు; ఆభీర= ఆభీర దేశపు; శూరసేన= 
శూరసేన దేశపు; కేకయ= కేకయ దేశపు; ప్రముఖులు= ముఖ్యయోధులు; మెడయును= మెడగా; బాహ్హిక; భూరి[శవస్‌; సోమదత్త; 
శల; శల్యులు; వలపలి టెక్కయున్‌= కుడిరెక్కగా; అశ్వృత్త్థామ; సుదక్షిణ; వింద; అనువిందులు; దాపలి టెక్కయున్‌= ఎడమరెక్కగా 
; శకుని; పౌండ్ర; కళింగులు; అంబస్ట్ర మాగధులు; వెన్నును= వీపుగా; నానా= అనేకమైన; జనపద= (గ్రామప్రాంతాల; సేనా= 
సైన్యములతో; సమన్వితుండు+ఐ= కూడినవాడూ; సూతపుత్రుండు= కర్ట్షుడు; పుచ్చంబును= తోకగా; సైంధవ+ఆది= సైంధవుడు 
మొదలైన; వివిధ అనేకులైన; దేశ+అధీశులు= దేశాధిపతులు; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; కలయన్‌+బెరసి= కలిసేటట్టు వ్యాపించి; 
ఒడలి= శరీరపు; పొలువును= స్టైర్యము; బలుపునున్‌+ఐ= బలంగా; నిలువన్‌; నియోగించినన్‌= నియమించగా; ఆ+మోహరంబు= 
ఆ వ్యూహం; మహాపవన= గొప్ప వాయువుచేత; సముద్దూత= కల్లోలితమైన; సాగర+ఆకారంబు+ఐ= సముద్రపు రూపం కలదై; 
ఉత్సాహ నృత్యంబు= ఉత్సాహంతో నాట్యం; చేయు చందంబునన్‌= చేస్తున్నట్టు; చూడన్‌+ఒప్పెన్‌= చూడటానికి తగి ఉండినది; 
అందున్‌= ఆ వ్యూహంలో; మధ్యమ॥ప్రదేశంబునన్‌= నడిమిభాగంలో; భగదత్తుండు; గజ+ఆరూఢుండు+ఐ= ఏనుగుపై ఎక్కినవాడై; 
ఉదయ+అచలంబుపయిన్‌= ఉదయాద్రిమీద; పొలుచు= ఒప్పు; భానుండునున్‌= సూర్యుని; పోలెన్‌= వలె; తేజరిల్లుచున్‌+ఉండెన్‌= 
ప్రకాశిస్తున్నాడు; అంతన్‌= అపుడు; అక్కడన్‌= అచట; త్రిగర్తాదులు= సుశర్మాదులు; పాండవసేన= పాండవసేనయొక్క; దక్షిణ 
దిక్కునకున్‌= దక్షిణపు వైపునకు; చని= వెళ్ళి; సమరంబునకున్‌= యుద్దానికి; సవ్యసాచిన్‌= అర్జునుడిని; తొలంగన్‌+పిలుచుటయున్‌= 
తొలగుటకై పిలువగా; ఆ+నరశార్జూలుండు= ఆ నరశ్రేష్టుడు అర్జునుడు; అన్నతోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: సై విధంగా ప్రతిజ్ఞలు చేసి సంశప్తకులు, అనేక యోధులు చతురంగ బలాలతో దుర్యోధనుడు 
సంతసిల్లగా ఉత్సాహంతో బయలుదేరారు. [ద్రోణుడు గరుడవ్యూహం ఏర్పరచి; అందులో ముక్కుగా తాను 
నిలబడ్డాడు. దుర్యోధనుడు, అతడి తమ్ములు తలగా; కృప, కృతవర్మలు కన్నులుగా; సింహళులు, ఆభీర, శూరసేన, 
కేకయ దేశప్రముఖులు మెడగా; బాహ్లిక, భూరి శ్రవస్‌, సోమదత్త, శల, శల్యులు కుడిరెక్కగా; అశ్వత్థామ, సుదక్షిణ, 
విందానువిందులు ఎడమ రెక్కగా; శకుని, పౌం(డ్ర, కళింగ, అంబస్ట్ర మాగధులు వెన్నుగా; నానాజనపదసేనలతో 
కర్ణుడు తోకగా; సైంధవాది వివిధ దేశాధిపతులు అటనట కలయవ్యాపించగా, దేహసౌష్టవానికి, బలానికి తగినట్టు 
నియమించాడు. అపుడు ఆ వ్యూహం రుుంరూమారుతం వలన మిక్కిలి ఉప్పొంగిన సము(ద్రంవంటి రూపం 
కలదై, ఉత్సాహంతో నాట్యం చేసినట్టు కనిపించింది. ఆ వ్యూహంలో నడిమి భాగాన భగదత్తుడు ఏనుగునెక్కి, 
పొడుపు కొండమీద వెలిగే సూర్యుడివలె ప్రకాశిస్తున్నాడు. అపుడు అక్కడ త్రిగర్తాధిపతి అయిన సుశర్మ మొదలైన 
సంశప్తకులు పాండవసేనకు దక్షిణంగా వెళ్ళి ఆ యుద్దం నుండి తొలగునట్టు తమతో యుద్దానికై రావలసినదిగా 
అర్జునుడిని పిలవగా, అతడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


చ. _ “తటిమి సుశర్మ దమ్ములును దానును నాజికి నన్ను. బిల్వ నే 
నెటు(గని యట్టు లుండు టిది యే పురుషార్థము? వారి నెల్ల నే 
డ్రెల నుబుమాడ( బంపుము; కడిందిగ జూడకు; నీకు నేమియుం 
గఅగొఅ గాదు; పోమి గడు(గష్టము నాకు నుదాత్తమానసా! 223 


ప్రతిపదార్థం: ఉదాత్తమానసా!= గొప్ప మనస్సుగల ధర్మరాజా!; తణీమి= ఉరువడిగా; సుశర్మ; తమ్ములును= తమ్ములూ; 
తానును= తానూ; ఆబికిన్‌= యుద్దానికి; నన్నున్‌= నన్ను; పిలువన్‌= పిలువగా; ఏన్‌= నేను; ఎయింగని+అట్టులు= తెలియనట్టు; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 77 


ఉండుట= ఉండటం; ఇది; ఏ పురుషార్థము?= ఏ పురుష ప్రయోజనం?; వారిని+ఎల్లన్‌= వారందరిని; ఏడ్పెణన్‌= పరాక్రమంతో; 
నుణుమాడన్‌= వధించటానికి; పంపుము= పంపించుము; కడిందిగన్‌= అసాధ్యమైనదిగా, చూడకు(ము)= భావించకుము; నీకున్‌= 
నీకునూ; ఏమియున్‌= ఏ విధమైన; కజగొఅ కాదు= లోపం రాదు; పోమి= పోకుండటం; నాకున్‌= నాకునూ; కడున్‌= మిక్కిలి; 
కష్టము= బాధాకరం. 

తాత్పర్యం: “గొప్ప హృదయంగల ధర్మజా! సుశర్మ, అతని తమ్ములు నన్ను యుద్దానికి పిలువగా వినన ట్లుండటం 
ఏ పురుషార్థమూ కాదు. కాబట్టి వారినందరిని పరా(క్రమించి వధించటానికి నన్ను పంపించుము. ఇది నాకు 
అసాధ్యమైనదిగా భావించకుము. నీకే లోపమూ రాదు. పోకపోవటం నాకు కష్టాన్ని కలిగిస్తుంది.” 


వ. అనుటయు నయ్యధిష్టిరుండు. 224 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అర్జునుడు ఇట్టనగా; ఆ యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు. 
తాత్సర్యం: అర్జునుడు ఇట్టా అనగా ధర్మరాజు అపుడు. 
తే. గురుని బల శౌర్యములు నెటుంగుదుము; మనకు । నతని పూనికి బొంకు సేయంగవలయు; 
దీని కెయ్యది కార్యంబు దాని నీవు । బుద్ది నుచితంబుగా( దలపోయు'మనుడు. 225 


ప్రతిపదార్థం: గురుని= ద్రోణాచార్యుడి; బలశౌర్యములు= బలం, వీరత్వం; ఎణుంగుదుము= తెలిసినవాళ్ళం; అతని= ద్రోణుడి; 
పూనికి= ప్రయత్నం; బొంకు= అసత్యం; చేయంగన్‌ వలయున్‌= చేయాలి; దీనికిన్‌= ప్రతిజ్ఞను భంగపరచటానికి; మనకున్‌; 
ఏ+అది= ఏది; కార్యంబు= చేయదగింది; దానిన్‌= దానిని; ఈవు= నీవు; బుద్దిన్‌= మనస్సులో; ఉచితంబుగాన్‌= తగినవిధంగా; 
తలపోయుము= యోచించుము; అనుడున్‌= అనగా. 


తాత్సర్యం: 'ర్రోణాచార్యుడి బలశౌర్యాలు మనకు తెలియనివి కావు. అతడి ప్రతిజ్ఞను మనం వమ్ము చేయాలి. 
దానికి తగిన విధంగా మనస్సులో ఆలోచించుము అనగా. 


వ. ధనంజయుం డతని కిట్లనియె. 226 
ప్రతిపదార్థం: ధనంజయుండు= అర్జునుడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


చ. 'పిలిచినం బోవకుండు టిది బీదతనం బగు గాన నేర్పుగా. 
దలంపదు లోక; మే నరివధం బొనరింప(గ నెట్లు. బోయెదం 
జలము బలంబు ధైర్యమును శౌర్యమునుం గలవాండు వీండు నేం 
డలఘుండు గుంభసంభవుని నాగు భవత్పరిరక్షణార్థి యె 227 


ప్రతిపదార్థం: పిలిచినన్‌= పిలవగా; పోవకుండుట= పోకుండటం; ఇది; బీదతనంబు= పిరికితనం; అగున్‌= అవుతుంది; కానన్‌= 
కనుక; నేర్పుగాన్‌= సమర్థమైనదిగా; లోకము= లోకం; తలయదు= అనుకొనదు; ఏన్‌= నేను; అరివధంబు= శత్రు సంహారం; 
ఒనరింప(గన్‌= చేయటానికి; ఎట్టున్‌= ఎటైనా; పోయెదన్‌= పోతాను; వీ(డు= ఈ సత్యజిత్తు; చలము= మాత్సర్యం; బలంబు= 
శక్తి; ధైర్యమును= ధైర్యం; శౌర్యమునున్‌= శౌర్యం కూడ; కలవా(డు= కలిగినవాడు; అలఘు(డు= గొప్పవాడు; నేండు= ఈ 
వేళ; భవత్‌= తమ యొక్క; పరిరక్షణ+అర్థి+ఐ= కాపాడుటకై; కుంభసంభవునిన్‌= (ద్రోణుడిని; ఆంగున్‌= అడ్డుకొనును. 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: శత్రువులు యుద్దానికి ఆహ్వానిస్తే పోకపోవటం పిరికితనం. దీనిని లోకం మెచ్చదు. నేను శత్రువులను 
సంహరించడానికి ఎట్టైనా పోతాను. ఈ సత్యజిత్తు మాత్సర్యం, శక్తి ధైర్యం ఉన్నవాడు; గొప్పవాడు. నేడు నిన్ను 
రక్షించి (ద్రోణుడిని అడ్డుకొనటానికి ఇతడు కడు సమర్గుడు. 


వ. అని పాంచాలవరుం డగు సత్యజిత్తుం జూపి. 228 
ప్రతిపదార్థం: అని= ఇట్టని; పాంచాల వరుండగు= పాంచాలదేశపు వీరశ్రేష్టుడైన; సత్యజిత్తున్‌= సత్యజిత్తును; చూపి= చూపించి. 
తాత్పర్యం: అని పాంచాలదేశపు ఏరశ్రేష్టుడైన సత్యజిత్తును చూపించి. 


క ఇత డున్న యంతసేపును । మతి నేమియు వెజివవలదు మార్తుర చేతన్‌; 

హతు( డయ్యెనేని నిలుచుట | చతురతగా దనికి. దొల(గి చనవలయు నృపా! 229 
ప్రతిపదార్థం: నృపా!= ధర్మరాజా!; ఇతండు= ఈ సత్యజిత్తు; ఉన్న+అంతసేపును= బ్రతికి ఉన్నంత సేపు; మతిన్‌= మనస్సులో; 
ఏమియున్‌= ఏమాత్రం; వెజవవలదు= భయపడవద్దు; మార్తుర చేతన్‌= శత్రువులచేత; హతుండు+అయ్యెన్‌+ఏనిన్‌= చనిపోతే; 
నిలుచుట= యుద్దంలో నిలవటం; చతురత+కాదు= నేర్పరితనం కాదు; అనికిన్‌= యుద్దం నుండి; తొలంగి= ప్రక్కకు జరిగి; 
చనవలయున్‌= వెళ్ళిపోవాలి. 


తాత్సర్యం: 'ధర్మరాజా! ఈ సత్యజిత్తు ఉన్నంతసేపూ నీ వేమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ 
ఇతడు శత్రువుల చేత హతుడైతే నీవు యుద్దంలో నిలువటం నేర్పరితనం కాదు. వెంటనే యుద్దం నుండి 
తప్పుకొనటం మేలు. 


అర్జునుడు ధర్మరాజుచే ననుజ్ఞాతుం డై సంశస్తకులపై( బోవుట (సం. 7-16-14) 


తే. అనిన నొడంబడి యట్లకా కనుడు నన్న । రేంద్రునకు భక్తి మొక్కి సురేంద్రపుత్తు( 
డతనిచేత దీవన గొని యవ్విరోధు । లున్న దెస కే(గె సంతోష ముత్మటముగ. 230 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఒడ(బడి= ఒప్పుకొని; అట్టు+అ+కాక= అట్టే అని; అనుడున్‌= అనగా; ఆ+నరేంద్రునకున్‌= 
ఆ ధర్మరాజుకు; భక్తిన్‌= భక్తితో; మైొక్కి= నమస్కరించి; సుర+ఇంద్రసుతుండు= దేవేంద్రుడి పుత్రుడైన అర్జునుడు; అతని 
చేతన్‌= ఆ ధర్మజుడితో; దీవన+కొని= ఆశీస్సు పొంది; సంతోషము= సంతసం; ఉత్కటముగన్‌= పెంపొందగా; ఆ+విరోధులు= 
ఆ శత్రువులు; ఉన్నదెసకున్‌= ఉన్న వైపునకు; ఏంగన్‌= పోయాడు. 

తాత్పర్యం: దీనికి ధర్మరాజు అంగీకరించగా, అర్జునుడు అన్నకు భక్తితో మొక్కి, దీవెనలు గొని, సంతోషంతో 
ఆ శత్రువులున్న వైపునకు వెళ్ళాడు. 


వ. ఇట్లు ధర్మజుని యొద్ద వాసి విజయుండు చనుటకు నుబ్బిన మన సైన్యంబులం గనుంగొని యమ్మహీపతి 
ధృష్టద్యుమ్నుతో 'గౌరవులు గరుడ వ్యూహంబుగా మోహరించిన వారు; దీనికి నీవుం దగ మండలార్ధ 
వ్యూహంబు సమకట్టు'మని పనిచిన నతం డట్ల చేసె; నివ్విధంబున నుభయవ్యూహంబులును 
గాఢసన్నాహంబులై శంఖ భేరీ ప్రముఖ తూర్యస్వనంబులు సెలంగ నడు వాన కాలంబునం బొంగిన గంగా 
యమునలుం బోలె నొండొంటిం దార్కొను సమయంబున నయ్యజాతశత్రుండు ద్రుపదపుత్రు నాలోకించి 
గురుం జూపి. 231 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 79 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మజుని యొద్ద= ధర్మరాజు సమీపం నుండి; పాసి= తొలగి; విజయుండు= అర్జునుడు; 
చనుటకున్‌= వెళ్ళినందుకు; ఉబ్బిన= సంతోషించిన; మన సైన్యంబులన్‌= మన కౌరవ సైన్యాలను; కనుంగొని= చూపి; 
ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; ధృష్టద్యుమ్నుతోన్‌= ధృష్టద్యుమ్నుడితో; కౌరవులు; గరుడ వ్యూహంబుగాన్‌= గరుడ వ్యూహరూపంలో; 
మోహరించినవారు= సైన్యాన్ని కూర్చారు; దీనికిన్‌= ఈ వ్యూహానికి; నీవున్‌= నీవు కూడా; తగన్‌= తగినట్టు; మండల+అర్హవ్యూహంబు= 
అర్హవలయాకారంగా తీర్చిన వ్యూహం; సమకట్టుము+అని= రచించుమని; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అట్టు+అ= ఆ విధంగానే; చేసెన్‌= చేశాడు; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; ఉభయ వ్యూహంబులును= రెండు మొగ్గరాలు; గాఢ 
సన్నాహంబులు+ఐ= బాగా సిద్దమై; శంఖ= శంఖాలు; భేరీ= దుందుభులు; ప్రముఖ= మొదలైన; తూర్య= వాద్యాల; స్వనంబులు= 
ధ్వనులు; చెలంగన్‌= చెలరేగగా; నడువానకాలంబునన్‌= వానాకాలం మధ్యలో; పొంగిన= ఉప్పొంగిన; గంగాయమునలున్‌+పోలెన్‌= 
గంగా, యమునా నదుల వలె; ఒండు+ఒంటిన్‌= ఒకదాని నొకటి; తార్కొను=ఎదుర్కొనే; సమయంబునన్‌= వేళలో; 
ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; ద్రుపదపుత్రున్‌= ధృష్టద్యుమ్నుడిని; ఆలోకించి= చూచి; గురున్‌= ద్రోణాచార్యుడిని; చూపి= 
చూపించి. 


తాత్సర్యం: అర్జునుడు ధర్మరాజుకు దూరంగా వెళ్ళాడు. దానికి కౌరవసైన్యం ఉప్పొంగిపోయింది. ధర్మరాజు 
ధృష్టద్యుమ్నుడితో 'కారవులు గరుడవ్యూహం పన్నారు. దానికి దీటుగా నీవు అర్హమండలాకార వ్యూహం 
నిర్మించుము" అని ఆజ్ఞాపించాడు. అత డట్లాగే చేశాడు. ఆ విధంగా ఉభయ వ్యూహాలూ సమర్థంగా 
సన్నద్దమయ్యాయి. శంఖభేరీమృదంగాది వాద్యాలు మోగాయి. వానకాలం నడుమ ఉప్పొంగే గంగాయమునలవలె 
రెండుసైన్యాలు ఎదుర్కొనబోయే వేళలో ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో ఇట్టా అన్నాడు. 

నిశేషం: అలంకారం ఉపమ. 


క _'నేడీ బ్రాహ్మణు చేతం । బోండిమి సెడి యేను జిక్కిపోవక యుండన్‌ 
వేడిమి మెజియు శరంబుల । వాండిమి సొంపెల్లం జూప వలయుం జుమ్మీ!' 232 


ప్రతిపదార్థం: ఏను= నేను; నేండు= ఈ దినం; ఈ బ్రాహ్మణు చేతన్‌= బ్రాహ్మణుడైన ఈ।ద్రోణుడిచేత; పోండిమి+చెడి= 
ఒప్పుచెడి; చిక్కిపోవక ఉండన్‌= పట్టుపడకుండ; వేండిమి= (ప్రతాపం; మెఅయు= ప్రదర్శించే; శరంబులన్‌= బాణాలతో; వాండిమి= 
తీక్షణత యొక్క; సొంపు= సమృద్దిని; ఎల్లన్‌= అంతయు; చూపవలయున్‌+చుమ్మీ= చూపించవలెను సుమా! 


తాత్పర్యం: 'నే నీనాడు అవమానం పాలై ద్రోణాచార్యుడి చేత చిక్కకుండా, వాడిగల బాణాలతో నీ పరా(క్రమాన్నంతా 
ప్రదర్శించాలి సుమా!” 
క అనుడు నత(డు నవ్వుచు ని । ట్లను 'నే నాంగంగ ద్రోణు( డని నిను గదియం 

జనువాండె? యింత యేటికి? । నను నీతండు గెలువలేండు నమ్ము మధీశా!' 233 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అతండు= ధృష్టద్యుమ్నుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అధీశా!= 
మహారాజా!; నేను; ఆయగంగన్‌= నిలువగా; (ద్రోణుండు; అనిన్‌= యుద్దంలో; నినున్‌= నిన్ను; కదియన్‌+చనువాండె?= దగ్గరికి 
రాగలడా?; ఇంత+ఏటికిన్‌?= ఇంతెందుకు?; ననున్‌= నన్ను; ఈతండు= ద్రోణుడు; గెలువలేండు= జయించలేడు నమ్ముము= 
విశ్వసించుము. 
తాత్సర్యం: అనగా, ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ ఇట్టా అన్నాడు. “ధర్మరాజా! నేను అడ్డుకొంటే ఆ ద్రోణుడు నిన్ను సమీపిస్తాడా? 
ఇం తెందుకు? అతడు నన్ను గెలువలేడు. ఇది నిశ్చయం.” 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి పారావత వర్ణాశ్వ వర్దనీయ రథుండగు నయ్యతిరథుండు గుంభసంభవునకు సమ్ముఖంబుగా 
నడుచుటయు, నా ధృష్టద్యుమ్ను దర్శనంబు దనకు నరిష్టం బగుటయు నగ్గురుం డొక్కింత విన్ననై యతని 
దిక్కు దేఖిచూడం జాలక క్రేడించి పాంచాల బలంబుపై నిశిత విశిఖంబులు పరగించుచుం బాయవడ 
నడరె నంతనక్కడ. 234 


ప్రతిపదార్థం: అని పలికి= ఇట్లని పలికి; పారావత= పావురాల; వర్ల= రంగుగల- బూడిదరంగుగల; అశ్చ= గుర్రాలచేత; వర్షనీయ= 
'ప్రశంసించదగిన; రథుండు+అగు= రథంగల; ఆ+అతిరథుండు= రథిక శ్రేష్ణుడగు ధృష్టద్యుమ్నుడు; కుంభసంభవునకున్‌= 
ద్రోణుడికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా, నడచుటయున్‌= నడవగా; ఆ ధృష్టద్యుమ్ను= ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క; దర్శనంబు= 
కనిపించటం; తనకున్‌= తనకు; అరిష్టంబు+అగుటయున్‌= కీడు కాగా; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; ఒక్కింత= కొద్దిగా; 
విన్ననై= చిన్నవోయి; అతని దిక్కు= ధృష్టద్యుమ్నుడివైపు; తేజిచూడంజాలక= చక్కగా చూడలేక; క్రేడించి= ప్రక్కకు తొలగి; 
పాంచాల బలంబుపైన్‌= పాంచాలుర సైన్యంపై; నిశిత విశిఖంబులు= తీక్ష్‌ణమైన బాణాలు; పరంగించుచున్‌= వేస్తూ; పాయవడన్‌= 
చీలేటట్టు; అడరెన్‌= మించిపోయాడు; అంతన్‌= అప్పుడు; అక్కడన్‌= సంశప్తకులపైకి అర్జునుడు యుద్దానికి పోయినచోట. 


తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు పలికి, బూడిదరంగుగల అశ్వాలను పూన్చిన అందమైన రథాన్ని ఎక్కి, ఆ 
మహావీరుడు (ద్రోణుడికి ఎదురుగా నడువగా; ఆ ధృష్టద్యుమ్నుడి దర్శనం తనకు కీడు కలిగించేది కావటం వలన 
(ద్రోణాచార్యుడు చిన్నవోయి, అతడి దిక్కు తేరి చూడలేక ప్రక్కకు తొలగి, పాంచాల సైన్యంపై తీవ్రములైన 
బాణాలను (ప్రసరింపజేస్తూ చీల్చుకొని ముందుకు సాగాడు. అప్పుడు అర్జునుడు యుద్దానికి పోయినచోట. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. క్రీడ యాశొనియున్న కేసరి హరిణ చ । యము మీ(ద( జనునట్టు లా త్రిగర్త 
వరులపై నరుగంగ వా రట మున్నర్ధ । చంద్రాకృతిగ( నొడ్డు సంఘటించి 
కొనియుండి యాతని గని ప్రీతి నార్పులు । బొబ్బలు జెలంగంగం బొంగుటయును 
జూచుచు నా సవ్యసాచి మందస్మితుం । డై కృష్ణుతోడ నిట్లనియె 'జూడు 


ఆ. మెక్కుడైన రవము నెసకంపుటుబ్బునం । బొదలుచున్నవారు మదము కతన; 
నెదిరి. దమ్ము నించుకేనియు నెటు(గరు । వీరు క్రొవ్వి చావ వేండి రకట!' 235 


ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; ఆ(కొని+ఉన్న= ఆకలిగొన్న; కేసరి= సింహం; హరిణ= జింకల; చయము= గుంపు; మీందన్‌= 
పైకి; చనునట్టులు= పోయేటట్లు; ఆ (త్రిగర్తవరులపైన్‌= ఆ (త్రిగర్తదేశపు వీరుల పైకి; అరుగంగన్‌= పోగా; వారు= ఆ సంశప్తకులు; 
అటమున్ను+అ= అంతకుముందే; అర్దచం|ద్ర+ఆకృతిగన్‌= అర్హచంద్రుడి రూపంలో; ఒడ్డు= వ్యూహం; సంఘటించికొని ఉండి= 
కూర్చుకొని ఉండి; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; కని= చూచి; ్రీతిన్‌= సంతోషంతో; ఆర్పులు= అరుపులు; బొబ్బలున్‌= 
సింహనాదాలును; చెలగంగన్‌= రేగగా; పొంగుటయును= ఉబ్బగా; చూచుచున్‌= చూస్తూ; ఆ సవ్యసాచి= అర్జునుడు; 
మందస్మితు(డు+ఐ= చిరునవ్వు గలవాడై; కృష్ణుతోడన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; చూడుము; 
ఎక్కుడైన= అధికమైన; రవమున్‌= ధ్వనులును; ఎసకంపు+ఉబ్బునన్‌= ఎక్కువైన సంతోషంతో; పొదలుచున్నవారు= అతిశయిస్తున్నారు; 
మదము= మదం; కతనన్‌= కారణంగా; ఎదిరిన్‌= ఎదుటివారిని; తమ్మున్‌= తమను; ఇంచుక+ఏనియున్‌= ఏమాత్రం; ఎణు(గరు= 
తెలిసికొనరు; అకట!= అయ్యో! వీరు= ఈ సంశప్తకులు; (క్రొవ్వి= బలిసి; చావన్‌ వే(డిరి= చావదలచుకొన్నారు; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 81 


తాత్సర్యం: అర్జునుడు ఆకలిగొన్న సింహం లేళ్లగుంపుపై పడినట్టు ఆ సంశప్తకులపైకి పోగా, వారు అంతకుముందే 
అర్హచంద్రాకారంలో వ్యూహాన్ని పన్ని ఉన్నారు. అప్పుడు అర్జునుడిని చూచి సంతోషంతో ఆర్పులు, సింహనాదాలు 
చెలరేగగా వారు ఉబ్బిపోయారు. అది చూచి అర్జునుడు చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: చూడుము 
కృష్ణా! సంతోషంతో అరుస్తున్నారు. కాని ఎదుటి వారిని గూర్చి కానీ, తమను గూర్చికానీ వీరి కేమీ తెలియదు. 
అయ్యో! వీరంతా చావును కోరుకొంటున్నారు.” 


విశేషం: అలం: ఉపమ. 

వ. అని మజియును. 236 
ప్రతిపదార్థం: అని= ఇట్లని; మటియును= ఇంకా. 

తాత్సర్యం: అర్జునుడు ఇంకా అంటున్నాడు. 


క. “తగు సంతసింపం గుజనుల । కగపడని విశిష్టగతికి నస్మద్దివ్యా 
శుగములచేం బోంగనుటకు | విగత భయత్వంబు సమరవిధి కొప్పుంగదా! 237 


ప్రతిపదార్థం: సంతసింపన్‌= సంతోషపడటం; తగున్‌= యోగ్యమే; కుజనులకున్‌= నీచులకు; అగపడని= చూడజాలని; 
విశిష్టగతికిన్‌= యోగ్యమైన స్థానానికి; అస్మద్‌= నాయొక్క; దివ్య+ఆశుగములచేన్‌= దివ్యమైన బాణాలచేత; పోన్‌+కనుటకున్‌= 
పోవటానికి; సమర విధికిన్‌= యుద్దక్రియకు; విగత భయత్వంబు= భయపడకపోవటం; ఒప్పున్‌+కదా!= తగును కదా! 


తాత్సర్యం: 'సంశప్తకులు సంతోషపడటం యోగ్యమే. నీచులకు అందని వీరస్వర్గాన్ని నా దివ్యాస్రాలచేత 
పొందటానికి వారు యుద్ధరంగంలో నిర్భయత్వాన్ని (ప్రదర్శించటం సమర్థనీయమే కదా! 
ఠా క 


వ. అనుచుం జేర నడచి దేవదత్తంబు పూరించిన. 238 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; చేరనడచి= ముందుకు సాగి; దేవదత్తంబు= దేవదత్తమనే శంఖాన్ని; పూరించినన్‌= ఊదగా. 
తాత్సర్యం: ఈ విధంగా అంటూ అర్జునుడు ముందుకు సాగి దేవదత్తమనే శంఖాన్ని ఊదగా. 


ఉ. ఆనినదంబు సాంద్రముగ నాకసమంతయు నిండ బర్వుడున్‌, 
మానసముల్‌ గలంగి, యభిమానము దైర్యము. దూలి, విద్విష 
తేన నితాంత నిశ్చలత( జిత్ర సమర్పిత మూర్తియో యనం 
గా, నులి వేది యుండియును గ్రమ్మజం దేజి రవంబు మీఅంగన్‌. 239 


ప్రతిపదార్థం: ఆ నినదంబు= ఆ శంఖధ్వని; సాంద్రముగన్‌= దట్టంగా; ఆకసము= ఆకాశం; అంతయున్‌= అంతట; నిండన్‌= 
నిండేటట్టుగా; పర్వుడున్‌= వ్యాపించగా; మానసముల్‌= మనస్సులు; కలంగి= కలతపడి; అభిమానము= అహంకారం; ధైర్యమున్‌= 
ధీరత్వం కూడ; తూలన్‌= తొలగగా; విద్విషత్‌+సేన= శత్రువుల సైన్యం; నితాంత= మిక్కిలి; నిశ్చలతన్‌= కదలికలేనిదై; చిత్ర 
చిత్తరువులో; సమర్పిత= దింపిన; మూర్తియో= రూపమో; అనన్‌+కాన్‌= అనగా; ఉలివు= చలనం; ఏది= నళించి; ఉండియును= 
ఉండి కూడ; (క్రమ్మజన్‌= మరల; రవంబు= శంఖధ్వని; మీటఅయగన్‌= అతిశయించగా; తేటెన్‌= తేరుకొన్నది. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అర్జునుడి శంఖనాదం దట్టంగా ఆకాశమంతా నిండగా మనస్సులు కలతపడి, గర్వం, ధైర్యం 

తాలగిపోయి, శత్రుసైన్యం ఏమాత్రం కదలక, చిత్తరువులోని బొమ్మయో అన్నట్టు చలనం లేనిదై కూడా, శంఖధ్వని 

ఆగిపోయేసరికి మరల తేరుకొన్నది. 

విశేషం: అలం: ఉట్రేక్ష. 

వ. ఇట్లు దెలివొంది యొండొరులం బురికొల్పికొని సంశప్తకు లొక్కపెట్ట ఫల్లునుపయిం బటు శరపరంపరలు 
గురిసి; రతండు దవ్వుదవ్వుల( బదియేను వేల రథంబుల వారిం గూల్చినం బెలుచ నబ్బలంబు లడరి.240 


(es 


తిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తెలివి+ఒంది= తేరుకొని; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పురికొ ల్పికొని= (ప్రోత్సహించుకొని; 
ంశప్తకులు= శపథం పూనిన [త్రిగర్తాది వీరులు; ఒక్క పెట్టు+అ= ఒకేసారి; ఫల్గునుపయిన్‌= అర్జునుడిపై; పటు= బలమైన; 
శర= బాణాల; పరంపరలు = సమూహాలు; కురిసిరి= కురిపించారు; అతండు= ఆ అర్జునుడు; దవ్వు దవ్వులన్‌= దూర దూరంగా; 
పదియేనువేల= పదిహేనువేల; రథంబుల వారిన్‌= రథికులను; కూల్చినన్‌= హతమార్చగా; పెలుచన్‌= మిక్కిలి; ఆ+బలంబులు= 


లైన్ల 


ఆ సైన్యాలు; అడరి= వ్యాపించి. 
తాత్సర్యం: ఈ విధంగా తేరుకొని ఒకరినొకరు (ప్రోత్సహించుకొని, సంశప్తకులు ఒకేసారి అర్జునుడిపై బలమైన 
బాణజాలాన్ని కురిపించారు. అర్జునుడు దూరం నుండే పదిహేను వేల రథికులను కూల్చివేశాడు. అపుడు 
శత్రుసైనికులు అంతటా వ్యాపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. శరము లొకండొకండు పదిపది | పరంగింపంగ మూంట మూంటం బార్జుండు నొంచెన్‌; 

సరి నైదై దేయంగ న । న్నరు డందఅ రెంట రెంట నలి నొప్పించెన్‌. 241 


ప్రతిపదార్థం: ఒకండు+ఒకండు= ఒక్కొక్కడు; పది పది; శరములు= బాణాలు; పరంగింపంగన్‌= వేయగా; మూంటమూయటన్‌= 
మూడు మూడు బాణాలచేత; పార్టు(డున్‌= అర్జునుడును; నొంచెన్‌= బాధించాడు; సరిన్‌= సరిగా; ఐదు+ఐదు= ఐదైదు బాణాలను; 
ఏయంగన్‌= వేయగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; అందణన్‌= సైనికులందరినీ; రెంటరెంటన్‌= రెండు రెండు బాణాలచేత; 
నలిన్‌= యోగ్యంగా; నొప్పించెన్‌= బాధించాడు. 

తాత్సర్యం: ఒక్కొక్క శత్రు సైనికుడు పది పది బాణాలు వేయగా అర్జునుడు మూడు మూడు బాణాల చొప్పున 
(ప్రయోగించి వారిని నొప్పించాడు. వారు ఒక్కొక్కరు ఐదైదు బాణాలు వేయగా వారందరిని అతడు రెండు రెండు 
బాణాలు వేసి మిక్కిలి బాధించాడు. 


వ. అట్టియెడసుబాహుండు గ్రీడి కిరీటంబు దశవిశిఖంబుల నేయ నతం డతనిపై ననేక శరంబులు పరంగించిన 
సుశర్ముండును సురథుండును సుధన్వుండును బాసటయై యప్పార్దుం దాంశకిన. 242 

ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సుబాహుండు; (క్రీడి= అర్జునుడియొక్క; కిరీటంబు= కిరీటాన్ని; దశ= పది; 
విశిఖంబులన్‌= బాణాలతో; ఏయన్‌= వేయగా; అతండు= అర్జునుడు; అతనిపైన్‌= ఆ సుబాహుడిపై; అనేక= చాలా; శరంబులు= 
బాణాలు; పరంగించినన్‌= వేయగా; సుశర్ముండును= సుశర్మ; సురథుండును= సురథుడు; సుధన్వుండును= సుధన్వుడు కూడ; 
బాసట+ఐ= సహాయులై; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; తాంకినన్‌= ఎదుర్కొనగా. 

తాత్సర్యం: అపుడు సుబాహుడు అర్జునుడి కిరీటాన్ని పది బాణాలతో కొట్టగా, అర్జునుడు అతడిపై అనేక 
బాణాలను ప్రయోగించాడు. సుశర్మ, సురథుడు, సుధన్వుడు సుబాహుడికి సహాయులై అర్జునుడిని ఎదుర్కొన్నారు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 83 


ఆ. వారి కేతనములు వడి( ద్రుంచి యవ్వీరు€ । డా సుధన్వు హయ శరాసనముల 
తునియ లవనిమీ6ద దొరంగించి తన్మస్త | కంబు€ దునిమె తేరుగముల కుటికి. 243 


ప్రతిపదార్థం: వారి= సుశర్మాదులయొక్క; కేతనములు= పతాకాలు; వడిన్‌= వేగంగా; (త్రుంచి= విరిచి; ఆ+వీరుడు= ఆ 
అర్జునుడు; సుధన్వు= సుధన్వుడి; హయ= గుర్రాలు; శరాసనముల= ధనుస్సుల యొక్క; తునియలు= తునుకలు; అవని 
మీ(దన్‌= భూమిపై; తొరంగించి= పడేటట్లు చేసి; తేరు= రథాల; గములకున్‌= సమూహాలలోకి; ఉటికి= పరుగెత్తి; తత్‌+మస్తకంబు= 
ఆ సుబాహుడి యొక్క తలను; తునిమెన్‌= ఖండించాడు. 
తాత్పర్యం: అర్జునుడు సుశర్మాదుల యొక్క పతాకాలు వెంటనే విరిచి, సుధన్వుడి గుర్రాల, ధనుస్సు యొక్క 
ఖండాలు భూమిపై పడేటట్టు చేసి, రథాల మధ్యకు ఉరికి, సుబాహుడి తలను ఖండించాడు. 
క. ఇరువే యుద్ధట రథముల. । బొరిగొనుటయు. బెల బలంబు పురికొనక వెఐిం 

దెరలుచు గుంపులు గట్టుచు(। గురుపతి సైన్యంబు పొంతకుం జనుచుందెన్‌. 244 
ప్రతిపదార్థం: ఇరువేయి= రెండువేల; ఉద్భట= గొప్ప; రథములన్‌= రథాలను; పొరిగొనుటయున్‌= నశింపజేయగా; పెజబలంబు= 
శత్రుసైన్యం; పురికొనక= ఆ(క్రమించక; వెజన్‌= భయంతో; తెరలుచున్‌= తొలగిపోతూ; గుంపులు+కట్టుచున్‌= గుమిగూడి; 
కురుపతి= దుర్యోధనుడి యొక్క; సైన్యంబు= సేన; పొంతకున్‌= కడకు; చనుచుండెన్‌= పోతుండినది. 
తాత్సర్యం: రెండు వేల రథాలను అర్జునుడు నశింపజేసేసరికి శత్రుసేన విజృంభించటం మాని భయంతో 
తొలగిపోతూ, గుంపులు గుంపులుగా దుర్యోధనుడి సేన కడకు వచ్చి చేరింది. 


వ. ఇట్లు భయభ్రాంతులైన సైనికులం గనుంగొని సుశర్మ యెలుంగెత్తి. 245 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భయ భ్రాంతులు+ఐన= బెదరిపోయిన; సైనికులన్‌= భటులను; కనుంగొని= చూచి; సుశర్మ= 
తైిగర్హాధిపతి అయిన సుశర్మ; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి 


తాత్పర్యం: ఈ రీతిగా బెదరిపోయిన సైనికులను చూచి సుశర్మ పెద్దకంఠధ్వనితో. 


క “వెటివకు(డిట మరలుండు ము । న్నెటు(గరె? యర్జునుని గురుమహీపతి కడ నే 
డ్రె బలికిన పంతంబులు? | మటితురె నో రెద్ది రిత్త మరలిన మనకున్‌?' 246 


ప్రతిపదార్థం: వెజవకుండు= భయపడకండి; ఇట= ఈవైపు; మరలు(డు= తిరిగి రండి; అర్జునునిన్‌= అర్జునుడిని; మున్ను= 
పూర్వం; ఎణు(గరె?= తెలిసినవారు కారా?; కురుమహీపతి= దుర్యోధనుడి; కడన్‌= దగ్గర; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; పలికిన= 
చెప్పిన; పంతంబులు= శపథాలు; మజతురె?= మరిచిపోయినారా?; మనకున్‌= మనందరికి; రిత్త= వట్టిగా; మరలినన్‌= మళ్ళిపోతే; 
నోరు+ఎద్ది?= మాట నిలుస్తుందా? 

తాత్పర్యం: 'సైనికులారా! భయపడకండి. యుద్దంవైపు మళ్ళండి. అర్జునుడు మీకు కొత్తా? దుర్యోధన సార్వభౌముడి 
ముందు మీరు చేసిన శపథాలు మరచిపోయారా? వట్టిగా తిరిగి పోతే మన మాటలకు విలువ ఉంటుందా?” 


వ. అనిబరవసంబు సేసిన నా సైనికులు గోల్తలసేసి; రప్పుడు నారాయణ గోపాలు రెక్కడెక్కడ యని వారిం గూడి 
కడంగిన నిస్సాణాది తూర్యరావంబులు సెలంగుటయు వాసవి వానుదేవు నాలోకించి. 247 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; బరవసంబు= ధైర్యం; చేసినన్‌= చెప్పగా; ఆ సైనికులు= ఆ భటులు; కోల్తల= 
యుద్దసన్నాహం; చేసిరి= చేశారు; అప్పుడు= ఆ సమయంలో; నారాయణ గోపాలురు= యాదవ వర్గానికి చెందిన నారాయణ, 
గోపాల సైన్యాలు; ఎక్కడ+ఎక్కడ= ఎక్కడున్నాయి; అని; వారిన్‌= వారందరిని; కూడి= కలిసికొని; కడంగినన్‌= పూనుకోగా; 
నిస్పాణ+ఆది= నిస్పాణం మొదలైన; తూర్య= వాద్యాల; రావంబులు= ధ్వనులు; చెలంగుటయున్‌= చెలరేగగా; వాసవి= అర్జునుడు; 
వాసుదేవునిన్‌= శ్రీకృష్ణుడిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని సుశర్మ ధైర్యాన్ని ప్రబోధించగా సైనికులు యుద్ద సన్నాహం చేశారు. అపుడు నారాయణ గోపాల 
సైనికులు ఎక్కడెక్కడ అని, వారితో కలిసి యుద్దానికి పూనుకొనగా, నిస్పాణాది వాద్య ధ్వనులు చెలరేగాయి. 
అర్జును డపుడు శ్రీకృష్ణుడిని చూచి. 


చ. _ “ఒడలను బ్రాణముల్‌ గలుగ నూరక యుండుదురే త్రిగర్లు లి 
ప్పుడ నుటుమాడి పోద మటు వోవ(గనిమ్ము రథమ్ము' నావుడుం 
గడువెస నా ధనంజయుని కాంక్షిత మెక్కడ నక్క డెల్ల నె 
క్కుడు ముదమొప్పం దేరు రధికోటులపై( బటిపెన్‌ ముకుందుండున్‌. 248 


ప్రతిపదార్థం: ఒడలను= దేహంలో; ప్రాణముల్‌= ప్రాణాలు; కలుగన్‌= ఉన్నంత వరకు; త్రిగర్తులు= త్రిగర్త దేశపు వీరులు; 
ఊరక= ఊరికే; ఉండుదురే?= ఉంటారా?; ఇప్పుడు+అ= ఇప్పుడే; నుణుమాడి= చంపి; పోదము= పాదాం; అటు= ఆ వైపు; 
రథమ్ము= రథాన్ని; పోవంగనిమ్ము= పోనిమ్ము; నావుడున్‌= అనగా; ముకుందుండున్‌= శ్రీకృష్ణుడు కూడా; కడువెసన్‌= వెంటనే; 
ఆ ధనంజయుని= ఆ అర్జునుడి; కాంక్షితము= కోరిక; ఎక్కడ= ఏవైపో; అక్కడ= ఆ వైపు; ఎల్లన్‌= అంతట; ఎక్కుడు= మిక్కిలి; 
ముదము+ఒప్పన్‌= సంతోషం మీరగా; తేరు= రథాన్ని; రథికోటులపైన్‌= రథికుల సమూహాలపైకి; పజపెన్‌= నడిపించాడు. 


తాత్పర్యం: 'దేహంలో ప్రాణాలు ఉన్నంత వరకు త్రిగర్త దేశపు వీరులు ఊరుకోరు. రథాన్ని వారివైపు నడిపించుము. 


వారినంతా ఇప్పుడే హతమారుద్దాము”' అనగా, శ్రీకృష్ణుడు అర్జునుడి అభిమతానుసారం, ఎక్కడంటే అక్కడ 
సంతోషంతో; రథికసమూహాలపై రథాన్ని నడిపించాడు. 


క. విమలాంబుదములు పూనిన । విమానమో నాగ మెఅసె వెలిమావుల వే 
గము సొంపున నయ్యరదం; | బమరేంద్రుని లీల బొలిచె నతని సుతుండున్‌. 249 


ప్రతిపదార్థం: ఆ+అరదంబు= ఆ రథం; వెలిమావుల= ఉచ్చె(శృవం వంటి తెల్లని గుర్రాల; వేగము= జవం యొక్క; సొంపునన్‌= 
సమృద్దిచేత; విమల+అంబుదములు= తెల్లని మేఘాలు; పూనిన= కట్టిన; విమానమో= ఆకాశంలో విహరించే రథమో; నాంగన్‌= 
అనునట్లు; మెజుసెన్‌= ప్రకాశించింది; అమరేంద్రుని= ఇంద్రుడి; లీలన్‌= వలె; అతని= ఇంద్రుడి యొక్క; సుతుండున్‌= కొడుకైన 
అర్జునుడును; పొలిచెన్‌= వెలుగొందాడు. 


తాత్పర్యం: ఆ అర్జునుడి రథం ఇంద్రుడి ఉవ్పైతశ్చవం వంటి తెల్లని గుర్రాల వేగసమృద్ది వలన, తెల్లని మేఘాలు 
పూనిన విమానమో అన్నట్టు (ప్రకాశించింది. ఇంద్రుడివలె అర్జునుడు ఒప్పారాడు. 


విశేషం: అలం: ఉత్ర్రేక్ష - ఉపమానుప్రాణితం. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 85 


వ. ఇట్లు మండల ప్రచారగత ప్రత్యాగతాది వివిధ గతులం దేరు సంచరింపం జేయుచు నిలింపకోటికిం గన్నుల 
పండువు సేయం బుండరీకాక్షుం గనుంగొని నారాయణ గోపాలురు గుపితాత్ములై యర్జున దుర్యోధనులు 
ద్వారకా నగరంబునకుం బోయిన నాండు కృష్ణుతోడి సరిగా దుర్యోధను(డు దమ్ము. గోరికొనిన వాండగుటం 
జేసియీసునం బేర్చ్ణియ న్నరనారాయణుల మేనుల నానాస్తంబులు నినిచిన నరుండు దేవదత్తంబు పూరించి 
యవష్టంభంబునం ద్వష్టయిచ్చిన మహాస్తంబు ప్రయోగించినం దత్ర్రభావంబున. 250 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మండల= గుండ్రంగా; (ప్రచార= తిరుగటం; గత= పోవడం; ప్రత్యాగత= తిరిగి రావటం; 
ఆది= మొదలైన; వివిధ= అనేకమైన; గతులన్‌= నడకలచేత; తేరు= రథం; సంచరింపన్‌+చేయుచున్‌= త్రిప్పుతూ; నిలింపకోటికిన్‌= 
దేవతా సమూహానికి; కన్నుల పండువు= కనువిందు; చేయన్‌= చేయగా; పుండరీక+అక్షున్‌= తెల్లతామరల వంటి కన్నులు గల 
కృష్ణుడిని; కనుంగొని= చూచి; నారాయణ గోపాలురు= నారాయణులు అనేపేరుగల గోపాలురు (కృష్ణుడి సైనికులు;) 
కుపితాత్ములు+ఐ= కోపించినవారై; అర్జున; దుర్యోధనులు; ద్వారకానగరంబునకున్‌= ద్వారకాపురికి; పోయిననాండు= వెళ్ళిననాడు; 
కృష్ణుతోడి= కృష్ణుడితో; సరిగాన్‌= సమానంగా; దుర్యోధను(డు; తమ్మున్‌= తమను; కోరికొనినవాండు= కోరుకొన్నవాడు; 
అగుటన్‌+చేసి= కావటం వలన; ఈసునన్‌= ఆసూయతో; పేర్చి= విజృంభించి; ఆ+నరనారాయణుల= ఆ కృష్ణార్జునుల యొక్క; 
మేనుల= దేహాలపై; నానా+అ(స్తంబులు= అనేకాలైన బాణాలు; నినిచినన్‌= నింపగా; నరుండు= అర్జునుడు; దేవదత్తంబు= 
దేవదత్తమనే శంఖాన్ని; పూరించి= ఊది; అవష్టంభంబునన్‌= గర్వంతో; త్వష్ట= విశ్వకర్మ; ఇచ్చిన= ఇచ్చినట్టి; మహా+అ(స్తంబు= 
గొప్ప అస్త్రం; ప్రయోగించినన్‌= వేయగా; తద్‌+(ప్రభావంబునన్‌= దాని మహిమచేత. 

తాత్సర్యం: ఈ విధంగా వర్తులాకారంగా తిరగటం, పోవటం, తిరిగి రావటం వంటి బహువిధాలైన గమనాలతో 
రథాన్ని నడుపుతూ, దేవతలకు కనువిందు చేయగా, కృష్ణుడిని చూచి, నారాయణ గోపాలాది కృష్ణుడి సైనికులు 
కోపించినవారై, అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకా నగరానికి పోయిననాడు కృష్ణుడికి సరిగా దుర్యోధనుడు తమను 
కోరుకొనటం వలన ఈర్ష్యతో విజృంభించి, కృష్ణార్ణునులపై బహువిధాలైన అస్త్రాలను ప్రయోగించారు. అపుడు 
అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించి గర్వంతో విశ్వకర్మ ఇచ్చిన మహాస్రాన్ని ప్రయోగించగా, దాని మహిమతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. గాండీవి చందమయి వా । రొండొరులకు( దో(చి యొకళు లొకళుల నానా 
చండాస్త్ర శస్తసముదయ । ఖండితులుగ. జేసి పడిరి కలనం గలయన్‌. 251 


ప్రతిపదార్థం: గాండీవి= గాండీవం ధనుస్సుగా గల అర్జునుడి; చందమయి= విధమయి; వారు= ఆ సైనికులు; ఒండు+ఒరులకున్‌= 
ఒకరికొకరు; తోంచి= కనిపించి; ఒకళులన్‌= ఒకరిని; ఒకళులు= ఒకరు; చండ= వాడిగల; అ(స్త= మంత్రపూర్వకంగా వేసే బాణాల; 
శస్త= ఖడ్గాదుల; సముదయ= సమూహంచేత; ఖండితులుగన్‌= తెగినవారుగా; చేసి= ఒనర్చికొని; కలనన్‌= యుద్ధభూమిలో; 
కలయన్‌+పడిరి= అంతటా నేలకూలారు. 


తాత్పర్యం: ఆ సైనికులు ఒకరికొకరు గాండీవధారి అయిన అర్జునునివలె తోచి, ఒకరినొకరు వాడిగల శస్తాలతో 
ఖండించుకొని యుద్దభూమిలో అంతటా నేలకూలారు. 


వ. ఇమ్మెయిం గృతార్థంబైన దివ్యాస్తంబు పదంపడి శాంతం బగుటయు హతశేషులు వోక పొదివి రథరథ్యకేతు 
సహితంబుగా సవ్యసాచి నాభీల శరజాల సంవృతుం జేసిన. 252 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; కృతార్థంబు+అయిన= సఫలమైన; దివ్య+అ(స్తంబు= దేవతా సంబంధమైన అస్త్రం; 
పదంపడి= తర్వాత; శాంతంబు+అగుటయున్‌= శాంతించగా; హతశేషులు= చావగా మిగిలినవారు; పోక= పారిపోవక; పొదివి= 
ఆక్రమించి; రథ= రథం; రథ్య= గుర్రాలు; కేతుసహితంబుగాన్‌= పతాకతోబాటు; సవ్యసాచిన్‌= అర్జునుడిని; ఆభీల= భయం 
కరమైన; శరజాల= బాణాల సమూహంతో; సంవృతున్‌= కప్పినవాడిగా; చేసినన్‌= చేయగా. 

తాత్సర్యం: ఈ విధంగా శత్రువులను సంహరించటంలో సఫలమైన ఆ మహా(స్తం శాంతించగా, మరణించగా 
మిగిలినవారు పారిపోక - రథం, గుర్రాలు, కేతనంతో సహా అర్జునుడిని భయంకరమైన బాణజాలంతో 
చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 

యు యు 


క. ఆ పార్టుండు గోపానల । దీపితు(డై విశిఖశిఖల తీవ్రనిహతి న 
త్తూపులగమి నేర్చి జముని । ప్రోపు గుడువ6 బుచ్చె వారి. బురువంశనిధీ! 253 
ప్రతిపదార్థం: పురువంశనిధీ!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ పార్టుడు= ఆ అర్జునుడు; కోప= కోపమనే; అనల= అగ్నిచే; 
దీపితు(డు+ఐ= వెలుగొందినవాడై; విశిఖ= బాణాలనే; శిఖల= మంటల యొక్క; తీవ్ర= తీక్ష్‌ణమైన; నిహతిన్‌= దెబ్బచేత; తూపుల= 
బాణాల యొక్క; గమిన్‌= సమూహాన్ని; ఏర్చి= దహించి; వారిన్‌= ఆ భటులను; జముని= యముడి; ప్రోపు= పోషణం; కుడువన్‌= 
అనుభవించేటట్టు; పుచ్చెన్‌= చంపాడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ అర్జునుడు కోపమనే అగ్నిచేత మండినవాడై, బాణాలనే జ్వాలల దెబ్బతో 
ఆ బాణ సమూహాన్ని దహించి, శత్రు సైనికులను యమధర్మరాజును సేవించటానికి పంపించాడు. 
విశేషం: అలం: రూపకం. అర్జునుడు వారిని చంపాడనటానికి మారుగా - 'జమునిప్రోపు గుడువం బుచ్చె' ననటంచేత అలంకారం 
పర్యాయోక్తం. ప్రకారాంతరము చేత గమ్యార్థ సిద్ది అయ్యెనేని పర్యాయోక్తాలంకారం. శత్రుసైనికులపైకి విజృంభించి వారిని 
హతమార్చడంలో వీరరసం వ్యక్తమౌతున్నది. 
వ. ఇవ్విధంబున విజృంభించి యట్టహాసంబు సేయుటయుం దుండి మగధ కేరళ మచ్చిల్లికాదు లడరి సాయక 
నికాయంబులం గప్పిన. 254 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విజృంభించి= పైకెగసి; అట్టహాసంబు+చేయుటయున్‌= పెద్దగా నవ్వగా; తుండి, 
మగధ, కేరళ, మచ్చిల్లికాదులు= తుండి, మగధ, కేరళ, మచ్చిల్లికాది దేశాల వీరులు; అడరి= విజృంభించి; సాయక= బాణాల; 
నికాయంబులన్‌= గుంపులతో; కప్పినన్‌= ఆ(క్రమించగా. 
తాత్సర్యం: అర్జునుడు ఇట్లా విజృంభించి పెద్దగా నవ్వేసరికి, తుండి, మగధ, కేరళ, మచ్చిల్లికాది దేశాల వీరులు 
పైకెగసి, అతడిని బాణజాలంతో కప్పివేయగా. 


క. నానాస్తంబుల నాతండు । పీనుగు పెంటలుగ( జేయ( బిరుసనక మహా 

సేనలు దోడ్తో డగ్గరి । యా నరుపై( బెల్లుగురిసె నమ్ముల వానల్‌. 255 
ప్రతిపదార్థం: ఆతండు= ఆ అర్జునుడు; నానా+అ(స్తంబులన్‌= అనేక బాణాలతో; పీనుంగు పెంటలుగన్‌= శవాల కుప్పలుగా; 
చేయన్‌= చేయగా; మహాసేనలు= గొప్ప సైన్యాలు; బిటుసనక= గర్వం తగ్గక; తోడ్లోన్‌= వెంబడే; డగ్గరి= సమీపించి; ఆ నరుపైన్‌ 
ఆ అర్జునుడిపై; అమ్ములవానల్‌= బాణవర్గాలు; పెల్టు= అధికంగా; కురిసెన్‌= కురిపించాయి. 
తాత్పర్యం: అర్జునుడు బహువిధాలైన బాణాలతో శత్రువుల మూకలను పీనుగు పెంటలుగా మార్చగా, 
'ప్రబలములైన ఆ సేనలు అహంకారం ఏమాత్రం తగ్గక వెంటనే అతడిని చేరి బాణవర్గాన్ని కురిపించాయి. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 87 
క. కరి తురగ రథపదాతులు । బెరసి కదిసి చుట్టుముట్టి భీషణ హేతి 
స్పురణ మెజియ.. జేరిన న । చ్చెరువుగ విజయుండు సించి చెండాడె వడిన్‌. 256 


ప్రతిపదార్థం: కరి= ఏనుగులు; తురగ= గుర్రాలు; రథ= రథాలు; పదాతులు= కాల్బలాలు; బెరసి= కలిసి; కదిసి= సమీపించి; 
చుట్టుముట్టి= ఆ(క్రమించి; భీషణ= భయంకరమైన; హేతి= ఆయుధాల యొక్క; స్ఫురణ= అదరటం; మెజయన్‌= (ప్రకాశించగా; 
చేరినన్‌= సమీపించేసరికి; విజయుండు= అర్జునుడు; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యం కలిగేటట్టు, చించి= చీల్చి; వడిన్‌= వెంటనే; 
చెండాడెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: శత్రువుల చతురంగ బలాలు కలిసి, సమీపించి చుట్టుముట్టి, భయంకరమైన ఖడ్డాద్యాయుధాలు 
చకచక మెరుస్తుండగా చేరేసరికి, అర్జునుడు వాటన్నిటినీ ఆశ్చర్యం గొలిపేటట్టు వెంటనే చీల్చి చెండాడాడు. 
వ. సంశప్తకులు మటియును. 257 
ప్రతిపదార్థం: సంశప్తకులు= ఆ శపథాలు చేసిన వీరులు; మణీయును= ఇంకా. 
తాత్సర్యం: సంశప్తకులు ఇంకా విజృంభించి. 
క _ పెరయీంగలగతి. గవియుచు. । బొరి6 బొరి( గడుందురుల పగిది. బొదువుచు నెరకై 

వెరవున6 గాకులు. గ్రోంతులు. । బరువడి( జీకాకుపటుచు భంగి నలంచుచున్‌. 258 


ప్రతిపదార్థం: పెర ఈంగల= తేనెటీగల; గతిన్‌= వలె; కవియుచున్‌= మీదికి ఉరుకుతూ; పారిన్‌+పొరిన్‌= మాటిమాటికి; 
కడుందురుల= కందిరీగల; పగిదిన్‌= వలె; పొదువుచున్‌= కమ్ముతూ; ఎరకై= ఆహారానికై; వెరవునన్‌= ఉపాయంగా; కాకులున్‌= 
కాకులు; (క్రో(తులున్‌= కోతులును; పరువడిన్‌= వరుసగా; చీకాకుపణుచు= బాధించే; భంగిన్‌= విధంగా; అలంయయచున్‌= 
కలత పెట్టుతూ. 


తాత్పర్యం: సంశప్తకులు తేనెటీగలవలె మీది కురుకుతూ, మాటిమాటికి కందిరీగల వలె కమ్ముకొంటూ, కాకులు, 
కోతులు తిండికై ఉపాయంగా చికాకు పరిచేటట్లు కలతపెట్టుతూ. 

నిశేషం: అలం: ఉపమ. 

వ. పెనంగి; రందు€ గొందటు వీరావేశంబున. 259 


ప్రతిపదార్దం: పెనంగిరి= పోరారు; అందున్‌= వారిలో; కొందణు= కొంతమంది సైనికులు; వీర+ ఆవేశంబునన్‌= మిక్కిలి మైమరచి. 


తాత్పర్యం: సంశప్తకులు యుద్దం చేశారు. అందులో కొందరు సైనికులు పూర్తిగా మైమరచి ఆవేశంతో. 
సంశప్తకులందణు నొక్క పెట్ట యర్హునురథంబుపై( బడుట (సం. 7-18-20) 


క, అరదంబులు మొదలగు ను । ద్దుర వాహనకోటి డిగ్గి దుర్జాంత గతిం 

దురగంబులపై హరిపై । నరుపై నూడుకొన( బడిరి నలి నార్చులతోన్‌. 260 
ప్రతిపదార్థం: అరదంబులు= రథాలు; మొదలగు= మొదలైన; ఉద్దుర= సమర్థమైన; వాహన= వాహనాల; కోటి= సమూహం; 
డిగ్గి= దిగి; దుర్దాంతగతిన్‌= అణచరాని విధంగా; తురగంబులపైన్‌= గుర్రాలమీద; హరిపైన్‌= కృష్ణుడిమీద; నరుపైన్‌= 
అర్జునుడిమీద; ఊడుకొనన్‌= కుచ్చుకొనేట్లు; నలిన్‌= అధికమైన; ఆర్పులతోన్‌= అరుపులతో; పడిరి= పడ్డారు. 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రథాలు మొదలైన వాహనాలు దిగి సంశప్తకులు అరుస్తూ, అతివేగంగా గు(ర్రాలెక్కి, కృష్ణుడి మీద, 
అర్జునుడి మీద విరుచుకొని పడ్డారు. 
వ. ఇత్తెబింగునంజేయి గాలార్పనుం జూడ్కివణపను రాకుండునట్లుగా గుంపులు గొనం బైపై( దొరంగినం గృష్టు 
లగపడిరి తెగిరి మడిసిరి వ్రగ్గిరను మాటలతో. దతై్సైన్యంబుల సింహనాదంబులు( దూర్యనినదంబులు. 
జెలంగె; నప్పుడు సెమర్షి చేడ్పడి వసుదేవ నందనుండు. 261 
ప్రతిపదార్థం: -ఈ+తెజుంగునన్‌= ఈ విధంగా; చేయి; కాలు; అర్పనున్‌= ఆడుటకు; చూడ్కి= చూపు; పణుపనురాక+ఉండునట్టుగాన్‌= 
ప్రసరించనీయకుండా; గుంపులు+కొనన్‌= గుంపులు గట్టి; పైపైన్‌= మీద మీద; తొరంగినన్‌= పడగా; కృష్ణులు= కృష్ణార్జునులు; 
అగపడిరి= దొరికారు; తెగిరి= ఖండితులైనారు; మడిసిరి= చచ్చారు; (మగ్గిరి= నశించారు; అను= అనే; మాటలతోన్‌= పలుకులతో; 
తద్‌= ఆ సంశప్తకుల; సైన్యంబులన్‌= సేనలలో; సింహనాదంబులున్‌= సింహగర్జలును; తూర్యనినదంబులున్‌= వాద్యాల 
'మోతలును; చెలంగెన్‌= ధ్వనించాయి; అప్పుడు= ఆ సమయంతో; చెమర్చి= చెమటబట్టి; చేడ్సడి= బాధపడి; వసుదేవనందనుండు= 
వసుదేవుడి పుత్రుడైన శ్రీకృష్ణుడు. 
తాత్సర్యం: ఇట్టు కాళ్ళు చేతులు ఆడకుండా; చూపులు (ప్రసరించటానికి కూడ అవకాశంలేకుండా గుంపులు 
గుంపులుగా మీద విరుచుకుపడగా, “కృష్ణార్జునులు దొరికారు, ఖండించబడ్డారు, చచ్చారు, నళించారు" అనే 
మాటలతోపాటు ఆ సంశప్తకుల సైన్యంలో సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి. అప్పుడు కృష్ణుడు 
చెమటబట్టి, బాధతో. 
ఆ. “ఎచట నున్నవాండ? వేమైతి? ప్రాణాన(। గలవె? యేను నిన్ను. గానకునికి. 
దల(కుచున్యవా(డ ధైర్యధౌరేయ! నీ । యెలుంగు సూపవే సురేంద్ర తనయ! 262 
ప్రతిపదార్థం: ధైర్యధౌరేయ!= ధైర్యభారాన్ని మోసే అర్జునా!; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నవాండవు?= ఉన్నావు?; ఏమి+ఐతి?= ఏమైనావు?; 
'ప్రాణానన్‌= ప్రాణంతో; కలవె?= ఉన్నావా?; నిన్నున్‌= నిన్ను; కానక+జనికిన్‌= చూడలేనందుకు; తలంకుచున్నవాండన్‌= 
భయపడుతున్నాను; ఓ సురేంద్ర తనయ!= దేవేంద్రుడి కుమారుడవైన అర్జునా!; నీ= నీయొక్క; ఎలు(గు= కంఠ ధ్వనిని; చూపవే!= 
వినిపించవా! 
తాత్పర్యం: 'మహాధైర్యవంతుడవైన అర్జునా! ఎక్కడున్నావు? ఏమైనావు? ప్రాణంతో ఉన్నావా? నీవు కనిపించకపోవటం 
వల్ల భయపడుతున్నాను. ఓ సురేంద్ర తనయా! నీ స్వరం వినిపించుము.” 
నిశేషం: 'ధైర్యధౌరేయ!' 'సురేంద్రతనయ! అనే సంబోధనలు సాభిప్రాయాలు. వీటివలన అర్జునుడి శౌర్యం, అమరత్వం వ్యక్తమై 
ఎంతటి విపత్తులోనైనా అతడు ఎవ్వరికి లొంగేవాడు కాడని తెలుస్తున్నది. కృష్ణుడి మాటలలో చింత, విషాదం, ఉద్వేగం వ్యక్తమవు 
తున్నవి. 
వ. అనిన విని యతండు ముకుందుని మానుషభావం బూహించుచు నుత్సాహంబు వాటించి. 263 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; అతండు= ఆ అర్జునుడు; ముకుందుని= కృష్ణుడియొక్క; మానుషభావంబు= మనుష్యుడు 
అనే భావాన్ని; ఊహించుచున్‌= తలుస్తూ; ఉత్సాహంబు= ఉత్సాహాన్ని; పాటించి= చూపి. 
తాత్పర్యం: అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడి మానవభావాన్ని మనసులో భావించి ఉత్సాహం పొంగగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క,  అనిలాస్త్రంబు ప్రయోగిం । చిన సంశప్తకులు దెసల6 జెదరి చొరువు చా 
డ్పున( దూలంగ బహువిధ శర । వినిహతి బడలువడం జేసి వెన్నుడు మెచ్చన్‌. 264 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 89 


ప్రతిపదార్థం: వెన్నుండు= శ్రీకృష్ణుడు; మెచ్చన్‌= ప్రశంసించేటట్టు; అనిల+అ(స్తంబు= వాయవ్యా(స్రం; ప్రయోగించినన్‌= వేయగా; 
సంశప్తకులు= సుశర్మాదులు; దెసలన్‌= దిక్కులకు; చెదరి= చెదిరిపోయి, చొరువు= ఎండిన ఆకు; చాడ్సునన్‌= వలె; తూలంగన్‌= 
రాలగా, బహువిధ= పెక్కురకాల; శర= బాణాల; వినిహతి= దెబ్బలతో; బడలుపడన్‌+చేసెన్‌= బాధపడేటట్టు చేశాడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు ప్రశంసించేటట్టు అర్జునుడు వాయవ్యాస్తం ప్రయోగించగా, సంశప్తకులు అంతటా 
చెదరిపోయి ఎండుటాకులవలె తూలిపడ్డారు. అపుడు అతడు అనేక బాణాలను వేసి వారిని బాధించాడు. 
విశేషం: అలం: ఉపమ. ఇట అర్జునుడి పరాక్రమం వలన వీర రసం వ్యక్తమౌతున్నది. 


క. శిరము లురంబులు గరములు | చరణంబులు రూపు మాయ శకలములై సం 

గరధర( దొరంగిరి యోధులు । గరితురగ రథాస్త శస్త్ర ఖండంబులతోన్‌. 265 
ప్రతిపదార్థం: శిరములు= తలలు; ఉరంబులు= గుండెలు; చరణంబులు= కాళ్ళు; రూపుమాయన్‌= ఆకారాలు చెడిపోయేటట్టు; 
శకలములు+ఐ= ముక్కలై; సంగరధరన్‌= యుద్దభూమిలో; కరి, తురగ, రథ+అగస్త, శస్త ఖండములతోన్‌= ఏనుగుల, గుర్రాల, 
రథాల, మం(త్రసహితమైన బాణాల, మంత్ర సహితంగాని బాణాల ముక్కలతో సహా; యోధులు= వీరులు; తొరంిరి= కూలారు. 
తాత్పర్యం: యుద్దభూమిలో శూరులు వారి తలలూ, గుండెలూ, కాళ్ళూ ఆకారాలు గుర్తుపట్టలేనట్టుగా ముక్కలు 

ధ —_ © లా 

ముక్కలై, ఏనుగుల, గుర్రాల, రథాల, అగస్తశస్రాల శకలాలతో సహా నేల కూలారు. 
వ. అట్లు గసిమసంగి కిరీటి కల్పాంతపురాంతకుండునుంబోలె బారిసమరుచుండ వెండియు వెటిచటివక 

తటిమి పెనంగు నబ్బలంబు లతని బాణపరంపరల బలితంపు( బరపునం జేసి. 266 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కసిమసంగి= విజృంభించి; కిరీటి= అర్జునుడు; కల్పాంత= (ప్రళయకాలంలోని; 
పుర+అంతకుండునున్‌= రుద్రుడి; పోలెన్‌= వలె; బారిసమరుచుండన్‌= చంపుతుండగా; వెండియున్‌= మరియు; వెజచణవక= 
భయపడక; తటిమి= వెనుదగిలి; పెనంగు= యుద్దం చేసే; ఆ+బలంబులు= ఆ సంశప్తక సైన్యాలు; అతని= అర్జునుడి యొక్క; 
బాణ పరంపరల= బాణ సమూహాలయొక్క; బలితంపు= బలిష్టమైన; పరపునన్‌+చేసి= వ్యాప్తిచేత, 
తాత్సర్యం: ఆ విధంగా విజృంభించి, అర్జునుడు ప్రళయకాలంలోని రుద్రుడివలె వధిస్తుండగా, శత్రుసైన్యాలు 
భయపడక వెనుదగిలి పోరు సాగించాయి. అపుడు అర్జునుడు బాణజాలాన్ని దట్టంగా ప్రసరింపజేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
ఆ. కూలురూపుం దన్నికొనియెడు రూపును, । నొటిలు రూపు, నేల కొజగు రూపు, 

బొరలు రూపు నయ్యె నరవాజి గజములు । ప్రథనభూమి ఘోరభంగి గాంగ. 267 


ప్రతిపదార్థం: నర= భటులు; వాజి= గుర్రాలు; గజములు= ఏనుగులు; ప్రథనభూమి= యుద్దపు నేల; ఘోరభంగి= భయంకరమైన 
విధం; కా(గన్‌= కాగా; కూలురూపున్‌= కూలే రూపం; తన్నికొనియెడు= గిలగిలతన్నుకొనే; రూపునున్‌= రూపం; ఒణలు= ఏడ్చునట్టి; 
రూపున్‌= రూపం; నేలకున్‌= భూమిపైకి; ఒజగు= ఒరిగిపోయిన; రూపున్‌= ఆకారం; పొరలు= పొరలాడే; రూపున్‌= రూపం కలవి; 
అయ్యెన్‌= అయినవి. 

తాత్పర్యం: యుద్దభూమి భయంకర రూపం తాల్చగా, భటులు, గుర్రాలు, ఏనుగులు కూలిపోయి, గిలగిల 
తన్నుకొంటూ, విలపిస్తూ, నేలకు ఒరిగి పొర్ణాడే రూపాలు ధరించాయి. 


విశేషం: అర్జునుడి పరాక్రమం వలన బీభత్సం పాలైన కౌరవసైన్యం ఇందులో వర్ణించబడింది. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబున నసమ సమర తత్పరులై తనవలన నేమటి యా మఅందియు బావయు నట్లుండ, నిక్కడ 
ధర్మజుండు పురికొల్ప నుదగ్ర సైన్యంబులు మన మొనలు దలంకం దణిమె; నాచార్యుండును ధర్మసూను 
సైన్యంబులు దలంక(దటిమె; నప్పుడు నీ కొడుకు దుర్ముఖుం డతనికి. బ్రియంబుగా ధృష్టద్యుమ్నుం దలపడినం 
గురుపాంచాల కుమార వర్గంబు లగ్గలికం గవిసి పోరి; నట్టియెడ. 268 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; అసమ= సాటిలేని; సమర= యుద్దంలో; తత్సరులు+ఐ= లీనమైనవారై; తనవలనన్‌= 
తనను; ఏమటి= ఉపేక్షించి; మణందియున్‌= మరది అయిన అర్జునుడును; బావయున్‌= బావ అయిన కృష్ణుడును; 
అట్టు+ఉండన్‌= శత్రువులతో తగులు కొని ఉండగా; ఇక్కడన్‌= పాండవ పక్షంలో; ధర్మజుండు= ధర్మరాజు; పురికొల్పన్‌= 
ప్రోత్సహించగా; ఉద(గ సైన్యంబులు= గొప్ప సేనలు; మన= మన కౌరవుల; మొనలు= సైన్యాలు; తలంకన్‌= భయపడగా; 
తజిమెన్‌= పరుగెత్తించాయి; ఆచార్యుండును= ద్రోణుడును; ధర్మసూను సైన్యంబులు= ధర్మరాజు యొక్క సేనలు; తలంకన్‌= 
చలించగా; తణిమెన్‌= ఉరికించాడు; అప్పుడు; నీ కొడుకు= నీ పుత్రుడైన; దుర్ముఖుండు= దుర్ముఖుడనే వాడు; అతనికిన్‌= 
ద్రోణుడికి; ప్రియంబుగాంన్‌= సంతసమయ్యేటట్టు; ధృష్టద్యుమ్నున్‌= పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడిని; తలపడినన్‌= 
ఎదుర్కొనగా; కురు= కౌరవుల, పాంచాల= పాంచాల దేశపు; కుమార= పుత్రుల; వర్గంబులు= సమూహాలు; అగ్గలికన్‌= 
ఉత్సాహంతో; కవిసి= ఉరికి; పోరెన్‌= యుద్దం చేశాయి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఇట్లా సాటిలేని యుద్దంలో తగుల్కొని ధర్మజుడి నుండి దూరమై కృష్ణార్జునులు పోరు సల్పుతుండగా, 
పాండవ పక్షాన ధర్మరాజు ప్రోత్సాహంతో మహాసైన్యాలు కౌరవ సేనలు బెదరిపోయేటట్టు తరిమాయి. (ద్రోణుడును 
ధర్మరాజు సైన్యాలు బెదరేటట్టు తరిమి కొట్టాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్ముఖుడు ద్రోణుడికి సంతోషమయ్యేటట్టు 
ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొనగా కురు కుమారులు, పాంచాల వీర కుమారులు ఉత్సహించి పోరుసల్ఫారు. అపుడు. 
చ. గురు€ డను తీవ్రమారుతము కోల్తల కోర్వక ధర్మపుత్ర బం 

ధుర బల వారిదోత్మరము దూలుడు నాత( డదల్లి వీర సుం 

దరముగ జేయి వీచిన నుదగ్ర గతిం బురికొన్న గౌరవ 

స్పురణము నుద్ధటం బగుడు సూర్యుని మ్రింగె ధరా పరాగముల్‌. 269 


ప్రతిపదార్థం: గురుండు+అను= ద్రోణాచార్యుడనే; తీవ్ర మారుతము= వేగంగల గాలియొక్క; కోల్తలకున్‌= పరాక్రమానికి; ఓర్వక= 
సహించక; ధర్మపుత్ర= ధర్మరాజు యొక్క; బంధుర= దట్టమైన; వారిద= మేఘాల; ఉత్కరము= సమూహం; తూలుడున్‌= 
తూలగా; ఆతండు= ఆ ధర్మరాజు; అదల్చి= అదలించి; వీర= వీరత్వం; సుందరముగన్‌= ఒప్పుగా; చేయి= చెయ్యి; వీచినన్‌= 
వీచగా; ఉద([గ్ర= భయంకరమైన; గతిన్‌= నడకతో; పురికొన్నన్‌= (క్రమ్మగా; కౌరవ స్ఫురణమున్‌= కౌరవుల సంచలనం; ఉద్భటంబు= 
అధికం; అగుడున్‌= కాగా; ధరా= నేలయొక్క; పరాగముల్‌= దుమ్మురేణువులు; సూర్యునిన్‌= సూర్యుడిని; (మ్రింగెన్‌= కప్పాయి. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడనే తీవ్రమైన వాయువు యొక్క పరాక్రమానికి సహించక ధర్మరాజుయొక్క దట్టమైన 
సైన్యమనే మేఘ సమూహం తూలింది. అపుడు ధర్మజుడు అదలించి వీరత్వం ఒప్పేటట్టు చెయ్యి వీచగా, అతడి 
సైన్యం ఉద్దతమైన గమనంతో (క్రమ్ముకొనగా, కౌరవుల సంచలనం మితిమీరటం వలన, ధూళికణాలు సూర్యుడిని 
(క్రమ్మివేశాయి. 

విశేషం: గాలికి మేఘాలకు గల పరస్పర వైరుద్దాన్ని కౌరవ పాండవ సైన్యాలపై ఆరోపించి, వాయువు, మేఘాలు ఒకదానిని 
మించి ఒకటి ఆధిక్యం పొందినట్టు ఆయా సైన్యాలు ఒకదానిని మించి మరొకటి పైచెయ్యిగా ఉన్నట్టు వర్లించబడింది. ఉభయ 


సైన్యాల యుద్దోత్సాహం వలన వీరరసం వ్యక్తమౌతున్నది. “వీర సుందరము" - చేయివీచుటలో ధర్మజుడి వీరమూర్తి 
ప్రత్యక్షమవుతున్నది. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 91 


వ. ఇబ్బంగి నుభయ సైనికులును గలయన్‌ బెరసిన మణిభూషణ కిరణ జాలంబుల కతంబున ధూళికృతంబు 
లగు తిమిరంబుల గెలిచి పోరుచుండ ధారాళ రక్తసిక్తం బై యారజఃపటలం బడంగుటయు. 270 


ప్రతిపదార్థం: ఈ+భంగిన్‌= ఈ విధంగా; ఉభయ సైనికులును= కౌరవుల, పాండవుల భటులు కూడా; కలయన్‌ బెరసినన్‌= 
కలిసి చొచ్చుకొనిపోగా; మణి= మణులతో చేసిన; భూషణ= ఆభరణాల; కిరణ= వెలుగులయొక్క; జాలంబుల= సమూహాల; 
కతంబునన్‌= కారణంగా; ధూళికృతంబులు+అగు= దుమ్మువల్ల కలిగిన; తిమిరంబులన్‌= చీకట్లను; గెలిచి= జయించి; 
పోరుచుండన్‌= యుద్దం చేస్తుండగా; ధారాళ= మిక్కిలి; రక్త= నెత్తురుచేత; సిక్తంబు+ఐ= తడిసి; ఆ రజః ఆ దుమ్ము యొక్క; 
పటలంబు= గుంపు; అడంగుటయున్‌= అణగిపోగా. 

తాత్సర్యం: ఇట్టా కౌరవ పాండవ సైనికులు పరస్పరం చొచ్చుకొని పోయి, రత్నాలు పొదిగిన ఆభరణాల వెలుగులతో 
దుమ్ముచేత ఏర్పడ్డ చీకట్లను గెలిచి యుద్దం చేస్తుండగా, మిక్కుటమైన రక్తంతో తడిసి ఆ ధూళికణజాలం 
అణగిపోగా. 


క ఇరువాణగునుదార్మొని వి। స్పురణ మెటియ నాయుధముల పొగ లేని శిఖల్‌ 
దరతరమ యెగయఈ బోరంగ । ధర జతురంగములు నద్దుతంబుగ6 గెడసెన్‌. 271 


ప్రతిపదార్థం: ఇరు వాగును= రెండు పక్షాల వారును; తార్కొని= సమీపించి; విస్ఫురణ= విశేషంగా చలించటం; మెజయన్‌= 
ప్రకాశించగా; ఆయుధముల= ఖడ్గ, బాణాది శస్తాల యొక్క; పాగలేని= ధూమం లేని; శిఖల్‌= మంటలు; తరతరము+అ= 
క్రమంగా; ఎగయన్‌= పైకిలేచేటట్టు; పోరంగన్‌= యుద్దం చేయగా; ధరన్‌= భూమిపై; చతురంగములున్‌= రథాలు, గజాలు, 
గుర్రాలు, పదాతులు అనే నాల్లు విధాలైన సేనలును; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యపడేటట్టు; కెడసెన్‌= కూలాయి. 


తాత్పర్యం: కౌరవ, పాండవ సేనలు రెండును సమీపించి, తీవ్రమైన చలనం బయలుపడగా, ఖడ్గాద్యాయుధాల 


నుండి జ్యాలలు అంతులేకుండా పైకగయగా పోరు సల్పేసరికి, రథాది చతురంగ బలాలు ఆశ్చర్యం గొలిపేటట్టు 
భూమిపై పడిపోయాయి. 


క. కరిఘటలు దురగముల దళ । మరదంబుల మొత్త మనక యడరి వడిం గా 
ల్వురు మ్రగ్గం జేయుచును వ్రు । గ్గిరి విస్తయ మొలయ( జూచు ఖేచర తతికిన్‌. 272 


ప్రతిపదార్థం: కరిఘటలు= ఏనుగుల సమూహాలు; తురగముల= గుర్రాల; దళము= సైన్యం; అరదంబుల= రథాల; మొత్తము= 
సమూహం; ఆనక= ఆనకుండా; అడరి= అతిశయించి; వడిన్‌= వేగంగా, కాల్వురు= కాలిభటులు; (మ్రగ్గన్‌+చేయుచును= 
హతమారుస్తూ; చూచు= చూచునట్టి; ఖేచర తతికిన్‌= ఆకాశంలో చరించే దేవతల సమూహానికి; విస్మయము= ఆశ్చర్యం; 
ఒలయన్‌= కలుగగా; (మ్రగ్గిరి= నశించారు. 


తాత్సర్యం: సైనికులు, ఏనుగుల సమూహాలు, ఆశ్విక దళం, రథసేన అనక మిక్కిలి విజృంభించి హతమారుస్తూ 
ఆకాశంలో విహరించే దేవతలకు ఆశ్చర్యం కలిగిస్తూ వినాశానికి గురి అయ్యారు. 


ఉ. తేరుల యొప్పు మైడుపడ. దే(కువ లేని పదాతి కోటి ను 
ర్ట రుధిరంబులో మును6గ నానిన యేనిక పిండు పక్షముల్‌ 
ఘోరముగాంగ. ద్రెవ్వి వెసం గూలు కులాద్రుల6 బోల నాశ్వికుల్‌ 
వీర వినోదముల్‌ సలుపు వేడుక సొంపునం గూడి యెక్కినన్‌. 273 


92 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తేరుల= రథాల యొక్క; ఒప్పు= సౌందర్యం; మోడుపడన్‌= నశించగా; తేంకువ లేని= ధైర్యం లేని; పదాతి 
కోటి= కాలిబంటుల సమూహం; నుగ్గు+ఐ= చూరై; రుధిరంబులోన్‌= రక్తంలో; మును(గన్‌= మునుగగా; ఆనిన= ఉన్న; 
ఏనికపిండు= ఏనుగుల సమూహం; పక్షముల్‌= రెక్కలు; ఘోరముగా(గన్‌= భయంకరంగా; త్రెవ్వి= ఖండితమై; వెసన్‌= వేగంగా; 
కూలు= కూలిపోయే; కుల+అ(ద్రులన్‌= కుల పర్వతాలను; పోలన్‌= పోలగా; ఆశ్వికుల్‌= గుర్రపు రౌతులు; వీరవినోదముల్‌= 
శూరులకు సంబంధించిన (క్రీడలు; సలుపు= ఆడునట్టి; వేడుక= కుతూహలం యొక్క; సొంపునన్‌= సమృద్దితో; కూడి= కలిసి; 
ఎక్కినన్‌= ఎక్కగా; 

తాత్సర్యం: రథాలు కుప్పగూలగా, పదాతి సైన్యం ధైర్యం సడలి ముక్కలు ముక్కలై రక్తంలో మునుగగా, గజ 
సమూహం రెక్కలు తెగి, భయం గొలిపేటట్లు కూలిపడే కులపర్వతాలవలె తోచగా, ఆశ్వికదళం వీరవినోదం 
సలిపే విధంగా కూడి ఎక్కువగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఆశ్వికదళం విజృంభించేసరికి రథ, గజ, పదాతి దళాలు విచ్చిన్నమై బీభత్సానికి గురికావడం ఇందులో వర్ణించబడింది. 


చ. నిలిచిన రూపు దొల్లి ధరణింబడి యున్న శరీర మింత లిం 

తలు శకలంబులై నెజియ దందడి మూంక గలంగ నొంటి గుం 

పులు పటివోవ రక్త జలపూరము రొంపులు ధూళిగా రథం 

బులు రభసంబునం బఅపి పోరిరి యోధులు గ్రోధ దీప్తులై. 274 
ప్రతిపదార్థం: నిలిచిన= నిలబడిన; రూపు= ఆకారం; డొల్లి= దొరలి; ధరణిన్‌= భూమిపైన; పడి ఉన్న= కూలి ఉన్న; శరీరము= 
దేహం; ఇంతలు+ఇంతలు= చిన్న చిన్న; శకలంబులై= తునుకలై; నెజయన్‌= వ్యాపించగా; దందడి= తరచైన; మూంక= సైన్యం; 
కలంగన్‌= కలతపడగా; ఒంటిన్‌= ఒంటరివై; గుంపులు= సమూహాలు; పటిపోవన్‌= నశించగా; రక్త= నెత్తురనే; జల= నీటియొక్క; 
పూరము= (ప్రవాహం; రొంపులు= బురదలు; ధూళిగాన్‌= దుమ్ముగా; యోధులు= వీరులు; క్రోధదీప్తులు+ఐ= కోపంతో వెలిగిన వారై; 
రథంబులు= రథాలు; రభసంబునన్‌= వేగంగా; పణిపి= నడిపి; పోరిరి= యుద్దం చేశారు. 
తాత్సర్యం: నిలబడ్డ ఆకారాలు దొరలి నేలపై పడియున్న దేహాలు చిన్న చిన్న తునకలై అంతట వ్యాపించగా. 
తరచు సైన్యం కలతపడగా, ఒంటరిగా గుంపులు కూలగా, రక్తపు నీటి ప్రవాహం బురదలు దుమ్ముగా మారగా. 
ఇట్లా వీరులు కోపంతో మండుతున్నవారై అతి తీవ్రంగా యుద్దరంగంలో పోరాడారు. 


విశేషం: ఇక్కడ యుద్దం వలన సైనికుల దేహాలకు పట్టిన దుర్గతి జుగుప్పాకరంగా వర్షించబడింది. 
ఠు a= ల MN (3) 


క కొమ్ముల గ్రుమ్మియు. బాదత | లమ్ముల6 జమరియును గరములం బలిపతి యై 

యి మ్మెడలంగ6 దిగిచియు నర । దమ్ముల నేనుంగులు వీటతాటము సేసెన్‌. 275 
ప్రతిపదార్థం: ఏను(గులు; అరదమ్ములన్‌= రథాలను; కొమ్ములన్‌= దంతాలతో; క్రుమ్మియున్‌= పొడిచియు; పాదతలమ్ములన్‌= 
అరకాళ్ళ చేత; చమరియును= కొట్టియు; కరములన్‌= తుండాలతో; పటిపటీ+ఐ= చెల్లా చెదరై; ఇమ్ము= అందం; ఎడల(గన్‌= 
తొలగగా; తిగిచియున్‌= లాగియు; వీటతాటము= భగ్నం; చేసెన్‌= చేశాయి. 
తాత్సర్యం: ఏనుగులు రథాలను దంతాలతో పొడిచి, అరకాళ్ళచే అదిమి, తుండాలతో ముక్కలు ముక్కలు 
చేసి అందం తొలగేటట్టు లాగి భగ్నం చేశాయి. 


క. తురగమున నరుని వ్రేయుచు. । గరిదంతము వెలికి యన్యకరి వైచుచు ను 
ద్దుర రథము చదల. ద్రిప్పుచు( । గరులు వినోదంబు సేసె. గను(గొను ప్రజకున్‌. 276 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 93 


ప్రతిపదార్థం: తురగమునన్‌= గుర్రముపైగల; నరుని= సైనికుని; వ్రేయుచున్‌= కొడుతూ; కరిదంతము= ఏనుగు యొక్క కోరలు; 
పెటికి= ఊడపీకి; అన్యకరిన్‌= మరొక ఏనుగుపై; వైచుచున్‌= విసరుతూ; ఉద్దుర రథము= బరువైన రథాన్ని; చదలన్‌= ఆకాశంలో; 
త్రిప్పుచున్‌= తిప్పుతూ; కరులు= ఏనుగులు; కనుంగొను= చూచే; ప్రజకున్‌= జనులకు; వినోదంబు= వేడుక; చేసెన్‌= కలిగించాయి. 
తాత్సర్యం: ఏనుగులు, గుర్రంపైగల భటుడిని దెబ్బ వేస్తూ, ఏనుగు దంతాన్ని పెరికి వేరే ఏనుగుపై విసరుతూ, 
బరువైన రథాన్ని ఆకాశంలో గిర్రున తిప్పుతూ చూచేవారికి వినోదం కలిగించాయి. 


క ఒక్మొక్క చోట. 277 
ప్రతిపదార్థం: ఒక్క+ఒక్క చోటన్‌= ఒక్కొక స్థానంలో. 
తాత్సర్యం: యుద్దం జరిగే ఒక్కొకచోట. 


చ. మెటు(గులు గర్జితంబులును మిక్కిలి సోనయు( గల్లు మేఘముల్‌ 
గితీకొన నొప్పు నాకసము లీల రణక్షితి సూడ బొల్పగుం 
దటిచగు భూషణద్యుతి వితానము పర్వ గజవ్రజంబు పె 
ల్లొఅలుచు నెత్తురుల్‌ దొర6ంగుచుండ నొగిం బడి యున్మి నత్తటిన్‌. 278 


ప్రతిపదార్థం: మెటుంగులు= మెరుపులు; గర్జితంబులును= ఉరుములును; మిక్కిలి= అధికమైన; సోనయున్‌= వర్షం; కల్లు= 
కల; మేఘముల్‌= మబ్బులు; గిజికొనన్‌= చుట్టుకొనగా; ఒప్పు= ఒప్పిదమైన; ఆకసము= ఆకాశం; లీలన్‌= వలె; తజచు+అగు= 
అధికమైన; భూషణ= అలంకారాల యొక్క; ద్యుతి= వెలుగుల; వితానము= సమూహం; పర్వన్‌= (ప్రసరించగా; గజ(వ్రజంబు= 
ఏనుగుల గుంపు; పెల్లు= ఎక్కువగా; ఒణలుచున్‌= అరుస్తూ - ఘీంకరిస్తూ; నెత్తురుల్‌= రక్తాలు; తొరగుచుండన్‌= కారుతుండగా; 
ఒగిన్‌= వరుసగా; పడి+ఉన్కి= పడి ఉండటం వలన; అత్తణీన్‌= అపుడు; రణక్షితి= యుద్ద భూమి; చూడన్‌= చూడటానికి; 
పొల్పు+అగున్‌= ఒప్పింది. 


తాత్పర్యం: మెరుపు తీగలు, ఉరుములు, మిక్కిలి వర్షంచేత మేఘాలు కమ్ముకొనగా ఒప్పే ఆకాశంవలె, అధికమైన 
భూషణాల వెలుగుల సమూహం (ప్రసరించగా, ఏనుగుల గుంపు మిక్కిలి ఘీంకరిస్తూ రక్తాలు కారుతుండగా 
వరుసగా పడి ఉన్నప్పటి యుద్దం చూడటానికి ఒప్పి ఉండింది. 


విశేషం: అలం: ఉపమ. ఇక్కడ మేఘాలతో నిండిన ఆకాశంతో ఏనుగులతో నిండిన యుద్ద భూమి పోల్చబడింది. 


ఆ. అశ్వసుభట తతుల యంగ ఖండంబులు । రుధిర కర్ణమమున బ్రుంగియున్న 

పెల్లు చూడ రౌద్ర బీభత్స కరుణ భ | యానకైక హేతువయ్యె నధిప! 279 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అశ్వ= గుర్రాల; సుభట= సైనికుల; తతుల= సమూహాల; అంగ ఖండంబులు= 
అవయవాల తునకలు; రుధిర= రక్తపు; కర్షమమునన్‌= బురదలో; (బ్రుంగి ఉన్న= మునిగి ఉన్న; పెల్లు= అతిశయం; చూడన్‌= 
చూడగా; రౌద్ర= రౌ[ద్రరసానికి; బీభత్స= బీభత్సరసానికి; కరుణ= కరుణ రసానికి; భయానక= భయానక రసానికి; 
ఏకహేతువు+అయ్యెన్‌= ఒకే కారణ మైనది. 
తాత్పర్యం: గు[ర్రాల, భటుల సమూహాల అవయవ ఖండాలు రక్తపు బురదలో మునిగి ఉన్న అతిశయం చూడగా 
రౌద్ర, బీభత్స, కరుణ, భయానక రసాలకు అది ఒకే కారణంగా తోచింది. 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ.  అట్టిసమయంబుననారోహకులు వడినం దెరలంబారు వారణ హయంబులును, వాహనంబులు నిహతంబులైన 
వెడవెడమెలంగు వివిధ యోధులును, రుధిర మాంస మస్తిష్కమయ మహా పంకంబునంగలయ మునింగియుం, 
గాకులు వెటుక రాకుండియు, గొరిజ దిగంబడియును రథకరి ఘీటకంబులు సంచరింప నేరకునికి వెడంగు 
వడుచుం బెనంగు కడింది మగలును రక్తాంబు తురగా వర్త కరిగిరి కలితంబైన సమరాంగణ సాగరంబు 
నానావిధ వాహన యానపాత్ర గతులం దరియం జొచ్చి తమయట్టివారు గొందటు మునింగినను వెండియు 
విజయధన వాంఛంజేసి వెబివక వర్తించు వీరవ్యవహారులు నయి యెయ్యది సూచిన నెత్తుటం గెంపెక్క సైనికు 
లుక్కునం బొంపెరి వోవుచున్న సంకుల సంగ్రామంబున( జెక్కు సెమర్పక దర్పంబునం జెలంగుచు ద్రోణుం 
డెలుంగు సూపి కడంగి. 280 


ప్రతిపదార్థం: అట్టి సమయంబునన్‌= అప్పుడు; ఆరోహకులు= ఎక్కినవారు; పడినన్‌= కూలగా; తెరలన్‌+పారు= తొలగిపరుగెత్తే; 
వారణ= ఏనుగులు; హయంబులును= గుర్రాలును; వాహనంబులు= రథాలును; నిహతంబులు+అయిన= కొట్టబడగా; వెడవెడ= 
కొలదిగా; మెలంగు= తిరిగే; వివిధ యోధులును= వేరు వేరు వీరులును; రుధిర= రక్తం; మాంస= మాంసం; మస్తిష్క= మెదడులతో; 
మయజః= నిండిన; మహాపంకంబునన్‌= మిక్కుటమైన బురదలో; కలయమునింగియున్‌= కలిసిపోయేటట్టు మునిగి; కాళులు= 
కాళ్ళు; సెతుకరాక+ఉండియున్‌= లాగడానికి రాకుండియు; గొరిజ= గిట్ట; దిగంబడియును= దిగబడి; రథ= రథాలు; కరి= 
ఏనుగులు; ఘోటకంబులు= గుర్రాలు; సంచరింపనేరక= తిరుగలేక; ఉనికి= ఉండి; వెడంగు+పడుచున్‌= వికారం పొందుతూ; 
పెనంగు= పెనగులాడే; కడింది= కఠినులైన; మగలును= వీరులును; రక్త= నెత్తురనే; అంబు= నీరు; తురగ= గుర్రాలు అనే; 
ఆవర్త= సుడులు; కరి= ఏనుగులనే; గిరి= పర్వతాలతో; కలితంబైన= కూడిన; సమర= యుద్దపు; అంగణ= రంగం అనే; 
సాగరంబు= సముద్రం; నానా= పలు; విధ= రకాలైన; వాహన= వాహనాలు అనే; యానపాత్ర= పడవల; గతులన్‌= నడకలతో; 
తజియం జొచ్చి= సమీపించి; తమ అట్టివారు= తమవంటివారు; కొందణు; మునింగినను= మునిగిపోయినా; వెండియున్‌= 
మరల; విజయ= విజయమనే; ధన= ధనమందలి; వాంఛన్‌+చేసి= కోరికతో; వెణవక= భయపడక; వర్తించు= ఉండే; వీర= 
వీరులనే; వ్యవహారులును= బేహారులును; అయి= అయి; ఎయ్యది= ఏది; చూచినన్‌= చూచినా; నెత్తుటన్‌= రక్తంతో; 
కెంపు+ఎక్కన్‌= ఎ(ర్రబడంగా; సైనికులు= భటులు; ఉక్కునన్‌= శౌర్యంతో; పొంపిరి+పోవుచున్న= విజృంభిస్తున్న; సంకుల 
సం([గ్రామంబునన్‌= వ్యాప్తమైన యుద్దంలో; చెక్కు+చెమర్సక= ఏమాత్రం చలించక; దర్పంబునన్‌= గర్వంతో; చెలంగుచున్‌= 
విజృంభిస్తూ; (దోణుండు= ద్రోణాచార్యుడు; ఎలుంగు= కంఠస్వరం; చూపి= (ప్రదర్శించి; కడంగి= పూని. 
తాత్సర్యం: అపుడు, వాహనాలపై ఉన్నవారు (క్రిందపడిపోగా, పారిపోయే ఏనుగులు, గుర్రాలు, వాహనాలు 
హతమయ్యేసరికి అటనట తిరిగే పలు రకాలైన వీరులును; రక్తం, మాంసం, మెదళ్ళతో నిండిన మిక్కుటమైన 
బురదలో కలయమునిగి కాళ్ళు పెరకటానికి రాక గిట్టలు దిగవడి రథాలు, ఏనుగులు, గుర్రాలు తిరుగలేకపోవటం 
వలన తికమక పడుతూ పెనగులాడే వీరశ్రేష్టులు, నెత్తురు అనే నీరు, గుర్రాలనే సుడులు, ఏనుగులనే పర్వతాలు 
గల యుద్ధభూమి అనే సముద్రం బహువిధాలైన వాహనాలనే పడవల నడకతో సమీపించి, తమ వంటి వారు 
కొందరు మునిగినా ఇంకా విజయమనే ధనంమీదగల కోరికతో భయపడకుండే వీరులనే బేహారులై, ఏది చూచినా 
రక్తంతో ఎరుపెక్కగా, భటులు శౌర్యంతో విజృంభిస్తున్న మహాయుద్దంలో ఏమాత్రం చలించక, గర్వంతో 
ఉత్సహించే (ద్రోణాచార్యుడు సింహనాదం చేసి పూనుకొని. 
విశేషం: అలం: రూపకం. 
క. కరియూథనాథు. బొదువం । ద్వరితోద్ధతి యానదుర్నివారం బై కే 

సరి సనియెడు పగిది యుధి । ఫ్టైరు దెసకుం జనియె నతని సేన దలంకన్‌. 281 


ప్రతిపదార్థం: కరి= ఏనుగుల; యూథ= సమూహం యొక్క; నాథున్‌= అధిపతిని; పొదువన్‌= ఆ(క్రమించటానికి; త్వరిత= 
వడిగలది; ఉద్దతి= దర్పంగలది అయిన; యాన= నడకతో; దుర్నివారంబు+ఐ= వారించటానికి ఏలుగానిదై; కేసరి= సింహం; 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 95 


చనియెడు= పోయే; పగిదిన్‌= విధంగా; అతని= అతడి యొక్క; సేన= సైన్యం; తలంకన్‌= వణకగా; యుధిస్టిరు = ధర్మజుడి; 
దెసకున్‌= వైపునకు; చనియెన్‌= పోయాడు. 

తాత్పర్యం: గజరాజును ఆ(క్రమించటానికి త్వరితం ఉద్దతం అయిన వారింపరాని గమనంతో సింహం పోయేటట్టు 
ధర్మరాజు సేన వణకగా (ద్రోణుడు అతడి వైపునకు వెళ్ళాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క, అతి కోలాహల వికల । స్థితి యగు తన బలము మిగిలి ధీరత్వమహో 
న్నతు€ డగు నతండు విశిఖ । ప్రతతి వటిపె గురునిపై నరాతులు వొగడన్‌. 282 


ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; కోలాహల= కలకలంచేత; వికలస్థితి అగు= చెదరిన; తన= తనయొక్క; బలమున్‌= సేనను; 
మిగిలి= దాటి; ధీరత్వ= ధైర్యంచేత; మహా+ఉన్నతుండు+అగు= గొప్ప జొన్నత్యంగల వాడగు; అతండు= ఆ ధర్మజుడు; అరాతులు= 
శత్రువులు; పొగడన్‌= ప్రశంసించగా; గురునిపైన్‌= (ద్రోణుడిపై; విశిఖ= బాణాల; ప్రతతి= సమూహం; పజపెన్‌= ప్రసరింపచేశాడు. 


తాత్పర్యం: మిక్కిలి కలకలంతో చెదరిన తన సైన్యాన్ని దాటి, ధైర్యంతో అత్యున్నతుడైన ధర్మజుడు శత్రువులు 
పొగడగా [ద్రోణాచార్యుడిపై బాణజాలాన్ని ప్రయోగించాడు. 


ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట (సం.7-20-1) 


చ. కని ద్రుపదాన్వయోత్తము. డకంపిత శౌర్యుండు సత్యవిక్రముం 
డనుపమ ధైర్యధుర్యుండు మహాబల దీప్తుండు సత్యజిత్తు ద్రో 
ణుని వెసం దాశకి తత్తనువు నొవ్వ దశోగ్ర శరంబు లేసి సూ 
తుని మెయి. గ్రుచ్చె. చేర్చి పది తూపులు ధర్మజు డుల్లసిల్లంగన్‌. 283 


ప్రతిపదార్థం: కని= ఇది చూచి; (ద్రుపద+అన్వయ+ఉత్తము(డు= [ద్రుపదుడి యొక్క వంశంలో శ్రేష్టుడు; అకంపిత శౌర్యుండు= 
చలించని శౌర్యంకలవాడు; సత్యవి[క్రముండు= సత్యమైన పరాక్రమం కలవాడు; అనుపమ= సాటిలేని; ధైర్య= ధీరత్వంయొక్క; 
ధుర్యుండు= భారం మోసేవాడు; మహాబలదీస్తుండు= గొప్పదైన శక్తిచే వెలుగొందేవాడగు; సత్యజిత్తు= సత్యజిత్తు అనేవాడు; 
ధర్మజుండు= ధర్మరాజు; ఉల్లసిల్ల(గన్‌= సంతోషించగా; (ద్రోణుని= (ద్రోణాచార్యుడిని; వెసన్‌= వేగంతో; తాంకి= ఎదుర్కొని; 
తద్‌+తనువు= అతని దేహం; నొవ్వన్‌= బాధపడగా; దశ= పది; ఉగ్ర= భయంకరమైన; శరంబులు= బాణాలు; ఏసి= ప్రయోగించి; 
పది తూపులు= పది అమ్ములు; పేర్చి= అతిశయించి; సూతుని= సారథియొక్క; మెయిన్‌= దేహంపై; (గ్రుచ్చెన్‌= నాటాడు. 


తాత్సర్యం: ధర్మజుడూ [ద్రోణుడూ యుద్దం చేయటం చూసి, ద్రుపదవంశశ్రేష్టుడు, చలించని శౌర్యం కలవాడు, 
సత్యపరాక్రముడు, సాటిలేని ధైర్యవంతుడు, మహాబలంతో (ప్రకాశించేవాడు అయిన సత్యజిత్తు ధర్మజుడు 
సంతోషపడగా (ద్రోణాచార్యుడిని తీవ్రంగా ఎదిరించి, అతడికి బాధ కలిగేటట్టు పది భయంకరాలైన బాణాలను 
ప్రయోగించి, అతడి సారథి శరీరంపై పది బాణాలను నాటాడు. 


ఆ. గురుండు సత్యజిత్తు కోదండ దండంబు । దునుముటయును వేటుధనువు వుచ్చి 
కొని యుదాత్తరేఖ( గ్రూరభల్లంబులు । ముప్పదింట నతనిం గప్పె నతండు. 284 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; సత్యజిత్తు= సత్యజిత్తు యొక్క; కోదండ దండంబు= ధనుర్హండాన్ని; తునుముటయును= 
త్రుంచగా; వేణు= వేరే; ధనువు= ధనుస్సు; పుచ్చికొని= తీసికొని; ఉదాత్తరేఖన్‌= ఉన్నతమైన పద్దతిలో; అతండు= సత్యజిత్తు; 
క్రూరభల్లంబులు= భయంకరమైన బాణాలు; ముప్పదింటన్‌= ముప్పైతో; అతనిన్‌= ద్రోణుడిని; కప్పెన్‌= ఆక్రమించాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు సత్యజిత్తు ధనుర్దండాన్ని తునుమగా, వేరొక ధనుస్సు అందుకొని ఉదాత్తమైన రీతిలో 
అతడు ముప్పది బాణాలతో (ద్రోణుడిని ఆక్రమించాడు. 


వ. తదవసరంబున సత్యజిత్తుం గూడికొని. 285 
ప్రతిపదార్థం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సత్యజిత్తున్‌= సత్యజిత్తును; కూడికొని= కలిసికొని. 
తాత్సర్యం: అప్పుడు సత్యజిత్తుతో కలిసి. 
క. వృకుండను పాంచాలకుమా । రకు€ డటువది తూపులం గరం బరుదుగ న 

స్త కళాచార్యుం బొదివిన । వికాసముం బొందె. బాండవేయ బలంబుల్‌. 286 


ప్రతిపదార్థం: వృకు(డు+అను= వృకుడనే; పాంచాల కుమారకుండు= పాంచాల రాజ కుమారుడు; అణువది తూపులన్‌= అరవై 
బాణాలతో; కరంబు= మిక్కిలి; అరుదుగన్‌= అసాధారణమైన రీతిలో; అ(స్తకళ= అ(స్రవిద్యయందు; ఆచార్యున్‌= గురువైన 
ద్రోణుడిని; పొదివినన్‌= ఆక్రమించగా; పాండవేయ బలంబుల్‌= పాండవ సైన్యాలు; వికాసమున్‌+పొందెన్‌= సంతోషించాయి. 


తాత్సర్యం: వృకుడనే పాంచాల రాజకుమారుడు అసాధారణంగా అరవై బాణాలతో ద్రోణాచార్యుడిని కప్పగా 
పాండవ సైన్యాలు వికాసాన్ని పొందాయి. 


చ. ఘనతర కోపవేగమున. గన్నుల నిప్పులు రాల సత్యజి 
త్తనువు వృకాంగమున్‌ విశిఖ ధారల ముంచె గురుండు, వార లా 
తని వడి కోర్పి మై గలయం దాకంగ సారథి యు బ్దడంగ వా 
హనములు బీటువోవ సిడ మల్లల నాడంగ సేసి రుద్ధతిన్‌. 287 


ప్రతిపదార్థం: గురుండు= (ద్రోణాచార్యుడు; ఘనతర= మిక్కిలి విరివి అయిన; కోప= (క్రోధం యొక్క; వేగమునన్‌= వేగంతో; 
కన్నుల= కన్నుల నుండి; నిప్పులు; రాలన్‌= రాలగా; సత్యజిత్‌+తనువు= సత్యజిత్తుయొక్క దేహాన్నీ; వృకాంగమున్‌= వృకుడియొక్క 
తనువును; విశిఖ= బాణాల యొక్క; ధారలన్‌= ధారలలో; ముంచెన్‌= మనుగ జేశాడు; వారలు=ఆ యిరువురు; ఆతని= ద్రోణుడి; 
వడికిన్‌= తీవ్రతకు; ఓర్చి= సహించి; మై= శరీరం; కలయన్‌= అంతటను; తాంకంగన్‌= తగిలేటట్టు; సారథి= రథాన్ని నడిపేవాడి; 
ఉబ్బు= పెంపు; అడంగన్‌= అణగగా; వాహనములు= అశ్వాది వాహనాలు; బీటు+పోవన్‌= వ్యర్థంకాగా; సిడము= ధ్వజం; 
అల్లలన్‌+ఆడంగన్‌= చలించగా; ఉద్ధతిన్‌= గర్వంతో; ఏసిరి= కొట్టారు. 


తాత్పర్యం: మిక్కిలి కోపతీవ్రతచేత కన్నులనుండి నిప్పులు రాలగా (ద్రోణాచార్యుడు సత్యజిత్తు దేహాన్ని, వృకుడి 
దేహాన్ని బాణధారలతో ముంచివేశాడు. ఆ ఇద్దరు (ద్రోణుడి తీవ్రతను సహించి, అతడి దేహమంతటా తాకగా, 
సారధి పెంపు అణగిపోగా, వాహనాలు పాడుకాగా, ధ్వజం చలించగా గర్వంతో బాణజాలాన్ని వేశారు. 


ఆ. సత్యజిత్తు మేన సాయక దశకంబు । నాటి కుంభజుండు నగుచు విల్లు 
దునుమ, నొండు వింట ద్రోణుని నొప్పించె । నతడు; వృకు(డు( బెలుచ నడరి యేసె. 288 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 97 


ప్రతిపదార్థం: కుంభజుండు= ద్రోణుడు; సత్యజిత్తు= సత్యజిత్తు యొక్క; మేనన్‌= శరీరంపై; సాయక దశకంబు= పది బాణాలను; 
నాటి= (క్రుచ్చి; నగుచున్‌= నవ్వుతూ; విల్లు= ధనుస్సు; తునుమన్‌= త్రుంచగా; అతండు= ఆ సత్యబిత్తు; ఒండు= మరొక; 
వింటన్‌= ధనుస్సుతో; ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; నొప్పించెన్‌= బాధించాడు; వృకుండున్‌= వృకుడు కూడా; పెలుచన్‌= 
ఆగ్రహంతో; అడరి= విజృంభించి; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు సత్యజిత్తుపై పది బాణాలు నాటి నవ్వుతూ అతడి వింటిని త్రుంచివేయగా, అతడు 
మరొక ధనుస్సుతో [ద్రోణుడిని బాధించాడు; అంత వృకుడు అ(గ్రహంతో విజృంభించి ద్రోణుడిపై బాణాలు 
ప్రయోగించాడు. 


క. కినిసి వెసన్‌ సత్యజితుని । ధనువు నటికి గురుండు వృకునితల దునియంగ నా 
తని హయములు సారథియును । మును డొల్ల(గ నాటు బాణముల్‌ బిట్టేసిన్‌. 289 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; కినిసి= కోపించి; వెసన్‌= వెంటనే; సత్యబితుని= సత్యజిత్తుయొక్క; ధనువు= 
ధనుస్సును; నటికి= (త్రుంచి; వృకుని= వృకుడియొక్క; తల= శిరస్సు; తునియంగన్‌= తెగేటట్టు; ఆతని= వృకుడి; హయములు= 
గుర్రాలు; సారథియును= రథచోదకుడును; మును= ముందు; డొల్లంగన్‌= పడగా; ఆణు బాణముల్‌= ఆరు బాణాలు; బిట్టు= 
వెంటనే; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు కోపించి, వెంటనే సత్యజిత్తు వింటిని (త్రుంచి, వృకుని తల తెగేటట్టు, అతడి గుర్రాలు, 
సారథి ముందు పడిపోయేట్ట్లు ఆరు బాణాలను శీఘ్రంగా ప్రయోగించాడు. 


ఆ. అన్యచాప హస్తు.దై సత్యజిత్తు సం । రంభజృంభణమున( గుంభజన్ము( 

దరల నేయుటయు నతండు గెంపారెడు | నాననంబు తోడ నవుడు గఅచి. 290 
ప్రతిపదార్థం: అన్య= వేరొక; చాప= ధనుస్సు; హస్తుండు+ఐ= చేతగలవాడై; సత్యజిత్తు= సత్యజిత్తు; సంరంభ= ఆటోపంయొక్క; 
జృంభణమునన్‌= అతిశయంతో; కుంభజన్మున్‌= (ద్రోణుడిని; తరలన్‌+ఏయుటయున్‌= తొలగేటట్టు చేయగా; అతండు= 
ద్రోణుడు; కెంపు+ఆరెడు= కోపంతో ఎర్రబడిన; ఆననంబు+తోడ= ముఖంతో; అవుడు= పెదవి; కజుచి= కొరికి. 


తాత్సర్యం: సత్యజిత్తు వేరొక ధనుస్సును చేతబట్టి, ఆటోపం మీరగా [ద్రోణుడు తరలి పోయేటట్టు బాణాన్ని 
ప్రయోగించగా, అతడు మోము ఎగ్రబడగా పెదవి గరచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ఖండములై పడం ధనువు గ్రక్కున నేయుడు సత్యజిత్తు వి 
ల్లొండు గొనం గొనం దునియ నుద్దతి నేయుచు. బెక్కు విండు లు 
ద్దండత నుగ్గు సేసి భుజదర్పధురంధరు? డీతండింత ద 
క్కం డని యర్ధచంద్ర విశిఖ ప్రహతిం దల డొల్ల నేసినన్‌. 291 


ప్రతిపదార్థం: ధనువు= ధనుస్సు; ఖండములై పడన్‌= ముక్కలై పడేటట్టు; గ్రక్కునన్‌= త్వరితంగా, ఏయుడున్‌= వేయగానే; 
సత్యజిత్తు; ఒండు= మరొక; విల్లు= ధనుస్సును; కొనన్‌= అందుకొనగా; ఉద్దతిన్‌= గర్వంతో; కొనన్‌= చివరిభాగాన్ని; తునియన్‌= 
ముక్కలయ్యేటట్లు; ఏయుచున్‌= వేస్తూ; పెక్కువిండులు= అనేక ధనుస్సులు; ఉద్దండతన్‌= భయం గొలిపేటట్టు; నుగ్గు+చేసి= 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొడి చేసి; భుజదర్చ= బాహుగర్భంయొక్క; ధురంధరు(డు= భారం మోసేవాడు; ఈతండు= ఈ సత్యజిత్తు, ఇంత= ఇంతటితో; 
తక్కండు+అని= విడువడని; అర్రచం[ద్ర= అర్హ చం(ద్రాకారంగల; విశిఖ= బాణంయొక్క; 'ప్రహతిన్‌= దెబ్బతో; తల= శిరస్సును; 
దొల్లన్‌= దొల్లిపోయేటట్టు; ఏసినన్‌= వేయగా. 

తాత్పర్యం: ద్రోణుడు సర్వజిత్తు యొక్క ధనుస్సు ముక్కలై పడేటట్టు శీఘ్రంగా బాణం వేయగా, అతడు వేరొక 
విల్లు అందుకొన్నాడు. దాని కొనను కూడ ద్రోణుడు (త్రుంచి సత్యజిత్తు వెంట వెంటనే అనేక ధనుస్సులు తీసుకోగా, 
వాటిని కూడ వరుసగా ఖండించి, బాహుగర్వధురంధరుడైన సత్యజిత్తు ఇంతటితో ఆగడని, అర్హచంద్రాకారబాణంతో 
అతడి తల తెగిపడేటట్టు కొట్టాడు. 


క. సాహంకారుం డగు గురు । బాహు బలంబునకు నులికి పాణ. దొలంగెన్‌ 
వాహముల' దోలుకొని యు । త్సాహంబు౯ జలంబు నెడల ధర్మజు. డధిపా! 292 


ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; సాహంకారుండు+అగు= అహంకారంగల; గురు= (ద్రోణాచార్యుడియొక్క; 
బాహుబలంబునకున్‌= భుజాల శక్తికి; ఉలికి= బెదరువలన చలించి; ధర్మజుండు= ధర్మరాజు; వాహములన్‌= గుర్రాలను; 
తోలుకొని= నడిపించుకొని; ఉత్సాహంబున్‌= పూనికయు; చలంబున్‌= మాత్సర్యమూ; ఎడలన్‌= తొలగగా; పాజన్‌+తొలంగెన్‌= 
పారిపోయాడు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అహంకరించిన (ద్రోణాచార్యుడి యొక్క బాహుబలానికి ఉలికిపడి ధర్మరాజు 
గుర్రాలను తోలుకొని, ఉత్సాహం, మాత్సర్యం తొలగగా పారిపోయాడు. 


ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుడు సచ్చుట (సం. 7-20-20) 


గ్‌ 


ఆతని వెనుకొన నాచార్యునకు నడ్డ । పడి వారిమొన లెల్ల గడ(క నొక్క 

పెట్ట త్రోచిన దూదితిట్టలపై( బ్రాంకు | నగ్గి చందంబున మ్రగ్గంజేయు 

నగ్గురు( దాంకి మాత్సా్యనుజు( డాటు దూ । పుల నొంచి యార్షిన నలిగి యతని 
తల కుండలములతో నిల బడ నత. డేసి | ధరణి నాయక! సూర్యదత్తు. డిట్లు 


ఆ. _ వడినం జూచి మత్స్యబలకోటి విచ్చినం । జేది మగధ కేకయాదిసేన 
లెల్ల జెదర6 దలర6 దల్లడపడం గల । గుండు. గొనంగ. జేసి. గుంభజుండు. 293 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ధర్మజుని; వెనుకొనన్‌= వెంటబడగా; ఆచార్యునకున్‌= ద్రోణుడికి; అడ్డపడి= అడ్డగించి; వారి= పాండవుల; 
మొనలు+ఎల్లన్‌= సైన్యాలన్నీ; కడ(కన్‌= ప్రయత్నంతో; ఒక్క పెట్ట= ఒకేసారి; త్రోచినన్‌= ముందుకు త్రోయగా; దూదితిట్టల పైన్‌= 
'ప్రత్తిరాసులపై; (ప్రాకు= (ప్రసరించే; అగ్గిచందంబునన్‌= మంటల వలె; (మ్రైగ్గన్‌+చేయు= నశింపజేసే; ఆ+గురున్‌= ఆ 
ద్రోణాచార్యుడిని; తాశకి= ఎదుర్కొని; మాత్స్య+అనుజు(డు= విరాటరాజు తమ్ముడు సూర్యదత్తుడు; ఆజు= ఆరు; తూపులన్‌= 
బాణాలతో; నొంచి= అణచి; ఆర్చినన్‌= బొబ్బ పెట్టగా; అలిగి= కోపించి; అతని= సూర్యదత్తుడి; తల= శిరస్సు; కుండలములతోన్‌= 
చెవిపోగులతో సహా; ఇలన్‌= నేలపై; పడన్‌= పడేటట్టు; అతండు= ద్రోణుడు; ఏసెన్‌= కొట్టాడు; ధరణి నాయక!= ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! సూర్యదత్తు(డు; ఇట్టు= ఈ విధంగా; పడినన్‌= పడగా; చూచి; మాత్స్య= మాత్స్యదేశపు; బల= సైన్యం యొక్క; 
కోటి= సమూహం; విచ్చి నన్‌= చీలిపోగా; చేది= చేదిదేశపు; మగధ= మగధ దేశపు; కేకయ+ఆది= కేకయాది దేశాల; సేనలు= 
సైన్యాలు; ఎల్లన్‌= అన్నియు; చెదరన్‌= చెల్లాచెదరు కాగా; తలరన్‌= సంభ్రమించగా; తల్లడపడన్‌= చలించగా; కలంగుండుగొనంగన్‌= 
క్షోభపడగా; కుంభజుండు= (ద్రోణుడు; చేసెన్‌= చేశాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 99 


తాత్సర్యం: ధరణినాయకుడవైన ధృతరాష్ట్ర! ద్రోణుడు ధర్మజుడి వెంటబడగా విరాటుని తమ్ముడైన సూర్యదత్తుడు 
అతడిని అడ్డగించి, పాండవ సైన్యాలను ఒక్క పెట్టున ముందుకు (త్రోశాడు. ద్రోణుడు ఆ సైన్యాలను దూది 
కుప్పలపై ప్రాకే మంటలవలె వ్యాపించి నశింపజేయగా; అతడిని ఎదుర్కొని సూర్యదత్తుడు ఆరు బాణాలతో 
అణచి కేకపెట్టాడు. అపుడు [ద్రోణుడు కోపించి సూర్యదత్తుడి శిరస్సు కుండలాలతో సహా క్రిందపడేటట్టు కొట్టాడు. 
సూర్యదత్తు డిట్టా పడిపోవటం చూచి విరాటరాజు సైన్యం చీలిపోగా, (ద్రోణుడు చేది, మగధ, కేకయాది దేశాల 
సేనలు చెల్తాచెదరయ్యేటట్టు. సంభ్రమించేటట్టు, తల్లడిల్లేటట్లు, క్షోభపడేటట్టు చేశాడు. 

విశేషం: ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణప్రతిలో పాదసూచిగా ఈ అంశాలు చెప్పబడ్డాయి. “ఇచ్చట మూలమునందు 
ద్రోణునెదిర్చి యతనిచే సంహరింపబడినవాడు శతానీకు. డని యున్నది. 


శ్లో॥ నిర్హహంత మనీకాని తాని తాని పునః పునః। 
ద్రోణం నుత్సాదవరజ: శతానీకో2 భ్యనర్తత॥ (భం. 7-20-20) 


చిత్రశాలాప్రతి (7-21-25), కుంభకోణ(ప్రతి 7-21-25. భండార్కరు (ప్రతి పాదసూచియందు 'మత్స్యావరజః' అనుటకు 
'మాత్స్యావరజః అను పాఠము ప్రదర్శింపబడినది, T1, G2, 5 ప్రతులు. 

శతానీకు( డనువాండు (విరటుని తమ్ముడు) భీష్మునిచే నిహతుడైనట్లు భీష్మపర్వము తృతీయాశ్వాసమున గలదు. భీష్మ- 
13-391 తిక్కన భారతము. 6-113-24 భండార్కరు (ప్రతి. 

భీష్మపర్వములోనే సంహరింపబడిన శతానీకుడు ద్రోణపర్వమునందు తిరిగి కన్సించుట అసంగతముగా తోచును. దీనిని 
గుర్తించియే కాబోలు కొన్ని సంస్కృత ప్రతులలో (౧1, 62, 5) 'మాత్స్యాదవరజః' అను పాఠము (గ్రహింపబడినది. మాత్స్యుడనగా 
మత్స్యరాజు కుమారుడగు ఉత్తరు డని గ్రహించినచో శతానీకుడు వాని తమ్ము డగును. ఇట్టు విరటుని తమ్ముడొకడును, కుమారు 
డొకడును శతానీకనామము గలవారు ఇద్దణుండిరని (గ్రహించినచో వైరుద్ధ్యము తొలగును. 

తిక్కన సోమయాజి దీనిని గుర్తించియే కాబోలు ఈ సందర్భమున శతానీకుని పేరు విడిచి “సూర్యదత్తుడు' అను పేరు 
గ్రహించెను. ఈతడు విరటుని తమ్ము డనియే తిక్కన భావము. 'మాత్స్యానుజు( డాణుదూపుల' (ద్రోణ-1-293). సూర్యదత్తుని 
పేరు ఈ ఘట్టమున మూల సంస్కృత ప్రతులందు కాన్సించుట లేదు. 

సూర్యదత్తు డనువాడు విరటుని యనుచరు డనియు ద్రోణునిచే వధింపబడె ననియు సోరన్సన్‌ “మహాభారత 
నామానుక్రమణికియందు కలదు. పు. 664. మత్స్య అనగా విరాటు డనియు మాత్స్య అనగా ఉత్తరుడనియు సోరన్సన్‌ వివరించెను. 
(పు. 299) 


క. మెటుమ ధనుర్దండము గుణ | ముజుమంగ విశిఖతతి దొరు(గ నొక్కటం దబిచై 

పటివ రుధిరంపుం గాలువ । లజిముటి ఘనభుజుండు ద్రోణు. డడరె నరేంద్రా! 294 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! ధనుః+దండము= వింటి దబ్బ; మెణుమన్‌= మెరయగా; గుణము= 
అల్లైత్రాడు; ఉజటుమంగన్‌= గర్జించగా; విశిఖ= బాణాల; తతి= సమూహం; తొరు(గన్‌= కురియగా; ఒక్కటన్‌= ఏకమై; రుధిరంపు= 
రక్తపు; కాలువలు= ఏరులు; తజచు+ఐ= దట్టమై; పజవన్‌= పారగా; అటిముణి= ఉత్సాహంతో; ఘనభుజుండు= గొప్పనైన 
బాహువులు గల; ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; అడరెన్‌= విజృంభించాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వింటిదబ్బ మెరయగా, అల్లెత్రాడు ఉరుమగా, బాణాలు కురియగా, 
రక్తపుకాలువలు ఏకమై బాగా ప్రవహించగా ఉత్సాహంతో (ద్రోణాచార్యుడు విజృంభించాడు. 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇందు మెటుములు, ఉణుములు, వర్షము - కాలువలు ఉండుటవలన బాణవర్షము స్సురించుచున్నది. 


క. వీరాస్టిశర్మరాఘన । భేరీ మండూక కవచ పృథులోర్మి రథ 
స్పారావర్త గజ మకర | ఘోర మహిమ రక్తనదులకుం దగియె నృపా! 295 


ప్రతిపదార్థం: నృపా!= ధృతరాష్ట్ర మహారాజా!; వీర= వీరులయొక్క; అస్థి= ఎముకలనే; శర్కరా= ఇసుకయొక్క; ఘన= గొప్పవైన; 
భేరీ= దుందుభి వాద్యాలనే; మండూక= కప్పలయొక్క; కవచ= కవచాలనే; పృథుల= విరివి అయిన; ఊర్మి= అలల యొక్క; 
రథ= తేరులనే; స్పార= గొప్పవైన; ఆవర్త= సుడులయొక్క; గజ= ఏనుగు లనే; మకర= మొసళ్ళయొక్క; ఘోర= భయంకరమైన; 
మహిమ= గొప్పతనం; రక్త= నెత్తుటి; నదులకున్‌= ఏరులకు; తగియెన్‌= సరిపోలినది. 


తాత్పర్యం: వీరుల ఎముకలనే లావుఇసుక యొక్క, గొప్పునైన దుందుభి వాద్యాలనే కప్పల యొక్క, విరివిగాగల 
కవచాలనే అలల యొక్క, రథాలనే గొప్ప సుడుల యొక్క; ఏనుగు లనే మొసళ్ళ యొక్క భయానకమైన మహిమ 
రక్తపు నదులకు సరిపోలింది. 


విశేషం: రూపకం. యుద్దపర్యవసానంగా కలిగిన జుగుప్పాకరమైన అస్సులు, విచ్చిన్నమైన భేరులు, కవచాలు, రథాలు, గజాలు, 

రక్తప్రవాహాల పై శర్కరా, మండూక, తరంగ, ఆవర్త మకర, నద్యాదులను సుందరంగా ఆరోపించి బీభత్సరసాన్ని ఆస్వాదింపజేస్తున్నాడు 

కవిబ్రహ్మ. 

వ. ఇవ్విధంబునం బాండవాగ్రజుం బట్టికొన నప్పళించి తటుము నమ్మహావీరు మార్కొని యుధామన్యుండును, 
నుత్తమౌజుండును, వసుదానుండును, శిఖండియును నైదైదు శరంబు లేసిరి; సాత్యకి క్షత్రధర్ములు వరుసన 
నూటయిరువదింట( బదింటం గప్పి రయ్యుధిష్టిరుండును; మరలి బాణ శతత్రయ ప్రయోగ తీవ్రులగు 
ధృష్టద్యుమ్న చేకితానుల మున్నిడుకొని పొంగి తానును బండ్రెంట నొప్పించె; నప్పు డా భారద్వాజుని 
మటియునుం బలువురు పాండవ పక్షయోధవీరులు వొదివినం గని మన్నించు రాజులు రాజకుమారులు 
నతనికి బాసటయై కలిసి; రతండు వసుదాను వసుధం గూల్చి క్షేము జముకడ కనిచి యుధామన్యు 
నుత్తమౌజుని శిఖండిని సాత్యకిని బెక్కమ్ము లెమ్ములం గీలించి తన్నుం గదిసినం గని యయ్యజాతశత్రుండు 
వెండియు. గైతవంబున రణంబునకుం దొలంగం బాథిన. 296 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; పాండవ+అ(గ్రజున్‌= పాండవులకు అన్న అయిన ధర్మజుడిని; పట్టికొనన్‌= పట్టుకొనటానికి; 
అప్పళించి= ఉత్సహించి; తఖుము= వెనుదగిలి ఉరికించే; ఆ+మహావీరున్‌= ఆ గొప్పవీరుడైన (ద్రోణుడిని; మార్కొని= ఎదుర్కొని; 
యుధామన్యుండునున్‌= యుధామన్యుడూ; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడూ; వసుదానుండును= వసుదానుడూ; శిఖండియునున్‌= 
శిఖండియు; ఐదైదు= ఐదేసి; శరంబులు= బాణాలు; ఏసిరి= ప్రయోగించారు; సాత్యకి; క్షత్రధర్ములు= క్షత్రధర్ముడు; వరుసన= 
క్రమంగా; నూట ఇరువదింటన్‌= నూట ఇరవైబాణాలతో; పదింటన్‌= పదిబాణాలతో; కప్పిరి= పొదివారు; ఆ+యుధిస్టిరుండు= 
ధర్మజుడు కూడ; మరలి= మళ్ళీ; బాణశత త్రయ= మూడు వందల బాణాలను; ప్రయోగ= వేయుటలో; తీవ్రలు+అగు= అధికులైన; 
ధృష్టద్యుమ్న చేకితానుల= ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని; మున్ను+ఇడికొని= ముందుంచుకొని; పొంగి= ఉబ్బి; తానును= 
ధర్మరాజు కూడా; పం[డెంటన్‌= పన్నెండు బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ భారద్వాజుని= 
ఆ ద్రోణుని; మజీయునున్‌= ఇంకనూ; పలువురు= అనేకులు; పాండవ= ధర్మజాదుల; పక్ష= వైపుగల; యోధ= యుద్దం చేసే; 
వీరులు= శూరులు; పొదివినన్‌= చుట్టుముట్టగా; కని= చూచి; నీ మన్నించు= నీవు గౌరవించే; రాజులు= నృపులు; రాజకుమారులున్‌= 
రాజపుత్రులును; అతనికిన్‌= ఆ (ద్రోణుడికి; బాసట+ఐ= సహాయులై; కవిసిరి= ఎదుర్కొన్నారు; అతండు= ద్రోణుడు; వసుదానున్‌= 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 101 


వసుదానుడిని; వసుధన్‌= భూమిపై; కూల్చి= పడవేసి; క్షేమున్‌= క్షేముడిని; జముకడకున్‌= యముడి వద్దకు; అనిచి= పంపి; 
యుధామన్యునిన్‌= యుధామన్యుడిని; ఉత్తమౌజునిన్‌= ఉత్తమౌజుడిని; శిఖండిని; సాత్యకిన్‌= సాత్యకిని; ఎక్కు+అమ్ములు= 
ఎక్కుపెట్టిన బాణాలు; ఎమ్ములన్‌= ఎముకలందు; కీలించి= తగిల్చి; తన్నున్‌= తనను; కదిసినన్‌= ఆ(క్రమించగా; కని= చూచి; 
ఆ+అజాతశత్రుండు= ధర్మజుడు; వెండియున్‌= మరల; కైతవంబునన్‌= ఉపాయంతో; రణంబునకున్‌= యుద్దం నుండి; 
తొలంగన్‌+పాటినన్‌= తొలగిపోగా 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజును పట్టుకొనటానికి ఉత్సహించి తరిమే మహావీరుడైన ద్రోణుడిని ఎదుర్కొని 
యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి కలిసి, ఐదైదు బాణాలు వేశారు. సాత్యకి, క్షత్రధర్ముడు 
వరుసగా నూట ఇరువది బాణాలతోను, పది బాణాలతోను పొదివారు. ధర్మజుడు కూడ మరలి మూడు వందల 
బాణాలను వేయటంలో అధికులైన ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని ముందుంచుకొని, ఉత్సహించి, తాను కూడా 
పన్నెండు బాణాలతో నొప్పించాడు. అపుడు ఆ (ద్రోణుడిని ఇంకా పాండవ పక్షంలోగల యోధులు చుట్టుముట్టగా 
చూచి నీవు గౌరవించే రాజులు, రాజకుమారులు ఆ ద్రోణుడికి సహాయులై పరుగెత్తారు. ఆ (ద్రోణుడు కూడ 
వసుదానుడిని నేలపై కూల్చి, క్షేముడిని యమలోకానికి పంపి, యుధామన్యుడిని, ఉత్తమౌజుడిని, శిఖండిని, సాత్యకిని 
బాణాలతో (గ్రుచ్చి, తనను ఆ(క్రమించటం చూచి ఆ ధర్మజుడు ఉపాయంగా యుద్దభూమినుండి తొలగిపోగా. 


క _ గురు దృఢసేనుండు దా(కిన । హరి సారథి కేతురథ శరాసన శకలో 
త్మరములతోడ నతండును । దొరంగించె. దదీయ తనువు దునియలు ధరణిన్‌. 297 


ప్రతిపదార్థం: గురున్‌= ద్రోణుడిని; దృఢసేనుండు= దృఢసేనుడనేవాడు; తాశినన్‌= ఎదుర్కొనగా; అతండును= ఆ (ద్రోణుడును; 
హరి= గుర్రాలు; సారథి= రథచోదకుడు; కేతు= పతాకం; రథ= రథం; శరాసన= ధనుస్సులయొక్క; శకల= తునకల; ఉత్కరముల 
తోడన్‌= సమూహాలతో; తదీయ తనువు= ఆ దృఢసేనుడి దేహం యొక్క; తునియలు= ముక్కలను; ధరణిన్‌= నేలపై; 
తొరంగించెన్‌= పడగొట్టాడు. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడిని దృఢసేనుడు తాకగా, ఆచార్యుడు అతడి గుర్రాలు, సారథి, కేతువు, రథం, ధనుస్సుల 
యొక్క ఖండాల సమూహంతోపాటు ఆ దృఢసేనుడి మేని ముక్కలను కూడ నేలపై పడవేశాడు. 


వ. ఇత్తెటింగునం దునిమి తటుము నతని దోర్విలాసంబు దుస్సహం బగుటయుం బాండవ బలంబులు దెరలినం 
గురు సైనికులు నలుగడలకు నెగచి; రట్లు విజృంభించిన కుంభసంభవు నెదుర్మొని వార్ధక్షేమియు6 
జిత్రసేనుండును సేనాబిందుండును సువర్ణసుండును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును శిఖండియు 
సాత్యకియును సుమిత్రుండును సాయక జాలంబులు నిగిడించిన. 298 


ప్రతిపదార్థం: ఈ+తెబింగునన్‌= ఇట్లు; తునిమి= సంహరించి; తఖుము= తరిమికొట్టే; అతని= ఆ (ద్రోణుడి; దోః+విలాసంబు= 
బాహువుల క్రీడ; దుస్ఫహంబు= ఓర్వరానిది; అగుటయున్‌= కాగా; పాండవ బలంబులు= పాండవ సేనలు; తెరలినన్‌= తొలగిపోగా; 
కురుసైనికులు= కౌరవుల భటులు; నలుగడలకున్‌= నాల్గు దిక్కులకు; ఎగచిరి= తరిమారు; అట్టు= ఆ విధంగా; విజృంభించిన= 
చెలరేగిన; కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఎదుర్కొని= ఎదిరించి; వార్దక్షేమియున్‌= వార్హక్షేమి అనేవాడు; చిత్రసేనుండును= 
చిత్రసేనుడు; సేనాబిందుండును= సేనాబిందుడు; సువర్భసుండును= సువర్చసుడు; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడు; 
చేకితానుండును= చేకితానుడు; శిఖండియున్‌= శిఖండి; సాత్యకియును= సాత్యకి; సుమిత్రుండును= సుమిత్రుడును; సాయక= 


బాణాల; జాలంబులు= సమూహాలు; నిగిడించినన్‌= (ప్రసరింపజేయగా. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇట్టా శత్రువులను సంహరించి, తరిమికొట్టే (ద్రోణుడి భుజవిలాసం సహించరానిది కావటం వలన 
పాండవ సేనలు తొలగిపోగా, కురు సైనికులు నాల్గు దిక్కులకు వారిని తరిమికొట్టారు. అట్లా విజృంభించిన 
(ద్రోణుడిని ఎదిరించి వార్హక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, శిఖండి, 
సాత్యకి, సుమిత్రుడు వరుసగా బాణాలు ప్రయోగించగా. 


తే. అందఅకు నన్నిరూపులై యతండు వోరి । యా సుమిత్రునిం గూల్చిన నతనిం గేక 
యులును మాత్యపాంచాలురు నొక్కపెట్ట । కవిసి విరిసిరి తచ్చరాఘాత భీతి. 299 


ప్రతిపదార్థం: అతండు= ఆ ద్రోణుడు; అందజకున్‌= శత్రువులందరికి; అన్ని రూపులు+ఐ= అన్ని ఆకారాలు గలవాడై; పోరి= 
యుద్దం చేసి; ఆ సుమి(త్రునిన్‌= ఆ సుమి(త్రుడనేవాడిని; కూల్చినన్‌= చంపగా; తద్‌= ఆ (ద్రోణుడి; శర+ఆఘాత= బాణపు 
దెబ్బల వలని; భీతిన్‌= భయంతో; అతనిన్‌= ఆ (ద్రోణుడిని; కేకయులును= కేకయ దేశపు వారును; మాత్స్య= మత్స్య దేశ 
సైనికులును; పాంచాలురున్‌= పాంచాల దేశ భటులును; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; కవిసి= చుట్టుముట్టి; విరిసిరి= చెదరిపోయారు. 


తాత్సర్యం: ఆ (ద్రోణుడు శత్రువులందరికి అన్ని రూపాలై పోరు సల్సి సుమి(త్రుడిని చంపేసరికి, అతడిని కేకయ, 
పాంచాల సైనికులు ఒకేసారి చుట్టుముట్టి, అతడి బాణాల దెబ్బకు భయపడి చెదరిపోయారు. 


వ. _ ధృష్టద్యుమ్నసాత్యకిసేనాబిందు ప్రముఖ రథిక వరులును వసమటియుండిరనిన విని, ధృతరాష్త్రుం డచ్చెరువడి 
“యిట్లు పేర్షిన యాచార్యు శౌర్యభుజ వీర్యంబులు సైరింప నక్కడ నెవ్వరు లేరైరి గదే, యనుటయు సంజయుం 
డది సెప్పెద నాకర్ణింపు'మని యిట్లను నట్లు గలంగిన కౌంతేయ సేన గనుంగొని కలకల నవ్వుచు. 
గురువిభుండు కర్ణునితో నిట్లనియె. 300 


ప్రతిపదార్హం: ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడు; సాత్యకి; సేనాబిందు; ప్రముఖ= మున్నగు; రథిక= రథమెక్కి యుద్దం చేసేవారిలో; 
వరులును= శ్రేష్టులును; వసము+అటి= స్వాధీనం తప్పి; ఉండిరి= ఉన్నారు; అనినన్‌= అనగా; విని; ధృతరాష్రుండు= 
ధృతరాష్ట్రుడు; అచ్చెరువు+పడి= ఆశ్చర్యపడి; ఇట్టు= ఈ విధంగా; పేర్చిన= అతిశయించిన; ఆచార్యు= ద్రోణుడి; శౌర్య= 
శూరత్వం; భుజ= బాహువుల; వీర్యంబులు= బలాలు; సైరింపన్‌= సహించటానికి; అక్కడన్‌= ఆ పాండవ పక్షంలో; ఎవ్వరు= 
ఎవరు గూడ; లేరు+ఐరి+కదే= లేకుండినారు కదా; అనుటయున్‌= అనగా; సంజయుండు; అది= ఆ సంగతి; చెప్పెదన్‌= చెపుతాను; 
ఆకర్లింపుము+అని= వినుమని; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; కలంగిన= కలతపడిన; 
కౌంతేయసేనన్‌= కుంతీపుత్రుల సైన్యాన్ని; కనుంగొని= చూచి; కలకల నవ్వుచున్‌= సంతోషంగా నవ్వుతూ; కురువిభుండు= 
దుర్యోధన మహారాజు; కర్గునితోన్‌= కర్గుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, సేనాబిందువు మొదలైన రథిక శ్రేష్టులు స్వాధీనం తప్పి ఉన్నారనగా విని, 
ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపడి, 'ఇట్లా విజృంభించిన ద్రోణాచార్యుడి శూరత్వ, బాహుబలాలను సహించి ఎదుర్కొనటానికి 
పాండవ పక్షంలో ఎవ్వరూ లేకుండాపోయారా? అని అన్నాడు. సంజయుడు ఆ విషయం తెలుపుతాను వినుమని 
ఇట్లా అన్నాడు. అట్టా కలతపడ్డ పాండవ సేనను చూచి కలకల నవ్వుతూ దుర్యోధనుడు కర్షుడితో ఇట్టా అన్నాడు. 


క.  'పెనుగాలిని వెసం గూలిన | వనము క్రియం బడిన పాండవ బలము. గంటే? 
విను మింక నెన్న(డును మొగ । కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్‌. 301 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 103 


ప్రతిపదార్థం: పెనుగాలిని= రుంరూమారుతానికి; వెసన్‌= వేగంగా; కూలిన= పడిపోయిన; వనము= తోట; (క్రియన్‌= వలె; 
పడిన= కూలిన; పాండవ బలమున్‌= పాండవుల సైన్యాన్ని; కంటే?= చూచినావా?; వినుము; ఇంకన్‌= ఇక; ఎన్నండును= ఎన్నడు 
కూడ; గురు= ద్రోణుడి; కోల్తలకున్‌= ఎదుట నిల్చి యుద్దం చేయటానికి; ఓడి చనువారు= ఓడి పారిపోయేవారు; మొగకొనరు= 
పూనుకొనరు. 


తాత్సర్యం: 'యుంరూమారుతానికి వెంటనే కూలిన తోటవలె ఉన్న పాండవ సేనను చూశావా? వినుము. 
(ద్రోణాచార్యుడి ముందు నిలిచి యుద్దం చేయటానికి ఎన్నడు కూడ ఓడి పారిపోయేవారు ఎదుటికి రాజాలరు. 


విశేషం: ఉపమ. 
చం. పవనతనూజుం గంటె? నిజపార్యములం దనవారు లేక కౌ 
రవులు మహోగ్రభంగి నడరం గడు దైన్యము. బొందియున్న వా€ 


డవిరళ దివ్యమార్గణ దురాసదు ద్రోణుని జూచి వీండు రా 
జ్యవిభవకాంక్ష యెల్ల దెగటాఅంగ6 బాజిడు నట్లు సూడుమీ!' 302 


ప్రతిపదార్థం: పవన తనూజున్‌= భీముడిని; కంటె?= చూచినావా?; నిజపార్భ్యములన్‌= తన ప్రక్కల; తన వారు= ఆత్మీయులు; 
లేక= లేకుండటంచేత; కౌరవులు= కౌరవపక్షంవారు; మహా+ఉ(గ్రభంగిన్‌= మిక్కిలి భయంకరంగా; అడరన్‌= విజ్బంభించగా; 
కడున్‌= మిక్కిలి; దైన్యమున్‌= దీనత్వాన్ని; పొంది ఉన్నవాండు= పాందాడు; అవిరళ= విస్తారమైన; దివ్య= దేవతాసంబంధమైన; 
మార్గణ= ఆగ్నేయాది బాణాలచేత; దురాసదున్‌= ఎదుర్కొన వీలుగాని వాడగు; ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; చూచి; వీండు= 
ఈ భీముడు; రాజ్య= రాజ్యానికి చెందిన; విభవ= సౌఖ్యపు; కాంక్ష= కోరిక; ఎల్లన్‌= అంతయు; తెగటాజంగన్‌= నశించగా; 
పాటెడున్‌+అట్టు= పారిపోయేటట్టు; చూడుమీ!= చూడుమా! 


తాత్సర్యం: “ఓ కర్ణా! భీముడిని చూశావా! చుట్టూ తన వారు లేక కౌరవులు మహాభయంకరంగా విజ్బంభించగా 
మిక్కిలి దీనత్వాన్ని పొందాడు. విస్తారమైన దివ్యాస్తాలు కలవాడు కావటం వలన ఎదుర్కొనటానికి వీలుగాని 
(ద్రోణాచార్యుడిని చూచి వీడు రాజ్యసుఖకాంక్ష నశించగా పారిపోయేటట్టు చూడుమా!” 


వ. అనిన విని కర్టుం డతని కిట్లనియె. 303 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; కర్టుండు= కర్గ్టుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అనగా విని కర్షుడు దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు. 


ఉ. “భీముడు నట్టివాండె? యరిభీషణ విక్రముం డస్మదీయ సం 
గ్రామ జయంబు ప్రాణములు గల్గంగ సైంచునె? పాండవేయు లు 
ద్దామ బలాఢ్యు; లాహవము దక్కుదురే? యదిగాక వారు నీ 
చే మును పడ్డపాట్లు దమ చిత్తములన్‌ మటివంగ నేర్తురే? 304 


ప్రతిపదార్థం: భీముండున్‌= భీమసేనుడు; అట్టివాండె?= అట్లా వెనుకంజ వేసేవాడా?; అరి= శత్రువులకు; భీషణ= భయంకరమైన; 
విక్రము6డు= పరాక్రమశాలి; అస్మదీయ= మనయొక్క; సం[గ్రామ= యుద్దమందలి; జయంబు= విజయం; ప్రాణములు= ప్రాణాలు; 
కల్గంగన్‌= ఉండగా; సైయనె?= సహిస్తాడా?; పాండవేయులు= పాండవులు; ఉద్దామ= గొప్పు; బలాఢ్యులు= శ్రేష్టమైన బలంగలవారు; 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆహవము= యుద్దం; తక్కుదురె?= వదులుదురా?; అదిగాక= అంతేగాక; నీచేన్‌= నీ వలన; మును= పూర్వం; పడ్డ= అనుభ 
వించిన; పాట్టు= కష్టాలు; తమ= తమ యొక్క; చిత్తములన్‌= మనస్సులలో; మజవంగన్‌+నేర్తురే?= మరచిపోతారా? 


తాత్పర్యం: 'భీముడు వెనుదిరిగి పోయేవాడా? అతడు శత్రువులకు భయం గొలిపే పరాక్రమం కలవాడు. ప్రాణా 
లుండగా మనం యుద్దంలో గెలవటం సహిస్తాడా? పాండవులు గొప్ప బలశాలులు; యుద్దాన్ని వదలుకొంటారా? 
అదిగాక, వారు నీ చేత పూర్వం పడ్డ కష్టాలు మరచిపోతారా? 


చ. వినుము తదీయ యోధులును వీర గుణాఢ్యులు భీము మున్నుగ్రా 
గొని గురు దాక కుండుదురె? కూడుద మీతండు నొవ్వకుండంగా 
మనమును నీతనిం బలసమగ్రులమై; యటు గాక యోడి రం 
చునికి ప్రమాద; మేను మొగమోడక చెప్పితి. గౌరవేశ్వరా!' 305 


ప్రతిపదార్థం: కారవ+-ఈశ్చరా!= దుర్యోధన మహారాజా!) వినుము; తదీయ= పాండవుల; యోధులును= వీరులును; వీర= 
వీరులకుండే; గుణాఢ్యులు= గుణాలలో గొప్పవారు; భీమున్‌= భీముడిని; మున్నుగాన్‌+కొని= ముందుంచుకొని; గురున్‌= 
ద్రోణాచార్యుడిని; తాకక+ఉండుదురె?= ఎదుర్కొనక ఉంటారా?; ఈత(డు= ద్రోణాచార్యుడు; నొవ్వకుండగాన్‌= బాధపడకుండగా; 
మనమును= మనం కూడ; బలసమ(గులము+ఐ= సమస్తమైన సేనలు కలవారమై; ఈతనిన్‌= (ద్రోణుడిని; కూడుదము= 
కలిసికొందము; అటుగాక= అట్టాకాకుండా; ఓడిరి+అంచున్‌= ఓడిపోయినారని; ఉనికి= ఊరుకొనటం; ప్రమాదము= ఆపత్కరం; 
ఏను= కర్షుడనగు నేను; మొగము+ఓడక= మొగమాటం లేకుండ; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్సర్యం: దుర్యోధన మహారాజా! విను. పాండవ పక్షయోధులంతా వీరగుణాలలో గొప్పవారు. భీముడిని 
ముందుంచుకొని (ద్రోణాచార్యులను ఎదుర్కొనకుండా ఉంటారా? ఈతడు బాధపడకుండా మనం కూడా సమస్త 
సైన్యాలతో ఈ ఆచార్యుడిని కలిసికొందాం. అట్టా కాక పాండవులు ఓడిపోయినారని ఊరుకొనడం ప్రమాదమని 
నేను మొగమాటం లేకుండా చెప్పాను. 


వ. అని పలుకునంతకుం గూడుకొని. 306 
ప్రతిపదార్హం: అని పలుకునంతకున్‌= అని అన్నంతలోనే; కూడుకొని= కలిసికొని. 
తాత్పర్యం: అని కర్షుడు దుర్యోధనుడితో అన్నంత లోపలనే పాండవ వర్గమంతా కలిసికొని. 


సీ. హంస గౌరములగు హయములు నమృతాంశు । కేతువు మెజియ నజాతరిపుండు 
రురునిభాశ్వంబులు హరికేతనంబును । బ్రస్పురితములుగ6 బవనసుతుండు, 
శుకవర్ణహరులు ప్రస్తుత శరభధ్వజం । బును నొప్ప సహదేవ పూర్వజుండు, 
నంబుద చ్చాయ రథ్యములు శుండాల ప । తాకయు శోభిల్లం దదనుజుండు. 


తే. గడంగి తమ తమ సిడములు గ్రాల ద్రుపద । మాత్ససాత్యకి ముఖ యోధ మండలములు 
ళ్‌ 
దారుణాటోప విక్రమోత్సాహ లీల(। దోడు నడవంగ నడరిరి ద్రోణు మీ(ద. 307 


ప్రతిపదార్థం: హంస= హంసవలె; గౌరములు+అగు= తెల్లనివగు హయములున్‌= గుర్రాలును; అమృత+అంశు= అమృత 
కిరణుడైన చంద్రుడుగల; కేతువు= పతాకం; మెజయన్‌= ప్రకాశించగా; అజాతరిపుండు= ధర్మరాజు; రురు= నల్లచారల 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 105 


దుప్పితో; నిభ= సమానమైన; అశ్యంబులు= గుర్రాలు; హరి= సింహపు; కేతనంబును= పతాకం; ప్రస్ఫురితములుగన్‌= వెలు 
గొందగా; పవనసుతుండు= భీముడు; శుక= చిలుక యొక్క; వర్ష= రంగుగల; హరులు= గుర్రాలు; (ప్రస్తుత= ప్రశంసించదగిన; 
శరభ= సింహానికంటె బలంగల ఎనిమిది కాళ్ళ జంతువు; ధ్వజంబునున్‌= పతాకంగా; ఒప్పన్‌= ఒప్పగా; సహదేవ= సహదేవుడి 
కంటె; పూర్వజుండున్‌= అన్నయైన నకులుడును; అంబుద= మేఘాలవంటి; ఛాయ= వన్నిగల; రథ్యములు= గుర్రాలు; శుండాల= 
ఏనుగుగల; పతాకయున్‌= ధ్వజం; శోభిల్లన్‌= ఒప్పగా; తద్‌+అనుజుండున్‌= ఆ నకులుడి యొక్క తమ్ముడగు సహదేవుడును; 
కడ(౧౬ పూని; తమ తమ= వారి వారి; సిడములు= పతాకాలు; (క్రాలన్‌= వెలుగొందగా; (ద్రుపద= (ద్రుపదుడు; మాత్స్య= 
విరటుడు; సాత్యకి; ముఖ= మొదలైన; యోధ= వీరుల; మండలములు= సమూహాలు; దారుణ= భయంకరమైన; ఆటోప= 
విజృంభణ; విక్రమ= పరాక్రమం; ఉత్సాహ= పూనికతోడి; లీలన్‌= విలాసంతో; తోడు నడవంగన్‌= వెంట రాగా; ద్రోణుమీందన్‌= 
ద్రోణుడిపై; అడరిరి= విజృంభించారు. 

తాత్సర్యం: హంసలవంటి తెల్లని గుర్రాలు, చంద్ర పతాకం (ప్రకాశిస్తుండగా ధర్మరాజు, కృష్ణసారమృగపు వన్నెగల 
గుర్రాలు, సింహధ్వజం వెలుగగా భీముడు, చిలుకవంటి రంగు గల గుర్రాలు, ప్రశంసనీయమైన శరభ పతాకంగల 
నకులుడు, మేఘవర్షంగల అశ్వాలు, గజధ్వజం గల సహదేవుడు ఉత్సహించి, తమ తమ పతాకాలు (ప్రకాశిస్తుండగా 
(ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వీర సమూహాలు భయానకమైన విజృంభణ, పరాక్రమం, ఉత్సాహం, 
విలాసం ఒప్పగా తోడు నడవగా (ద్రోణుడిపై దూకారు. 


వ. ఇట్లు పాండవ బలంబులు జలధరంబులు శైలంబు గప్పుకరణిం గుంభసంభవుం బొదివిన దృష్టిపథం 
బవరుద్దం బగుటయు నతండు దెగియె నను దిగులు మన వారికిం బుట్టె; నట్టియెడ నీ కొడుకు గడంగి 
సేనలకుం జేయి వీచి యందు ముంగలియై నడచు వడముడిం దా(కినం దమకించి సాత్యకిని గతవర్మయు, 
క్షత్రధర్ముని సైంధవుండును, యుయుత్సుని సుబాహుండును , నకులుని దుశ్శాసనుండును, సహదేవుని 
జిత్రవర్ముండును, ధర్మనందను శల్యుండును, ద్రుపదుని బాహ్లికుండును, విరాటుని విందానువిందులును, 
శ్రుతకీర్తిని వివింశతియు, శ్రుతసేనుని సాల్వుండును, శ్రుతసోముని( జిత్రసేనుండును, శతానీకుని శ్రుత 
వర్మయుం బ్రతివింధ్యుని నశ్వత్థామయు, సౌభద్రుని లక్ష్మ ణుండును, శిఖండిని వికర్ణుండును, గుంతిభోజుని 
దుర్ముఖుండును, గేకయ, పంచకంబును, గర్జుండును, గాశీశ్వరుని జయుండును, బాండ్యుని జయత్సే 
నుండును, ధృష్టద్యుమ్నపుత్రుల బృహద్ధనుర్ణయ మిత్రులును, వార్‌ద్ధక్షేమిని గృపాచార్యుండును, మణిమంతుని 
భూరిశ్రవుండును, ఘటోత్కచుని నలంబుసుండును దలపడి; రెన్నం గొలందిగాదు గాని మటియు ననేకుల 
మార్కొని; రిబ్బంగి భారద్వాజునిం బరిమార్వను గావను బూని యక్కడి యిక్కడి వీరు లుక్కు మిగిలి 
యొండొరుల కేతనంబులు గూల్లియు, ఘోటకంబుల ప్రాణంబులC బీల్షియు, సారథుల రూపు మాపియు, 
నరదంబులు పలియలు వాపియు నాతపత్ర చామరంబుల బడలువటిచియు(, జాపంబులు విఖిచియు( 
గత్తళంబుల తునియలు ధరన్‌ దొరలించియు, నెత్తురు లురలించియు నిత్తెబింగున ఘోర సంగ్రామంబు 
సేయుచుండ మధ్యాహ్నం బయ్యె, నప్పుడు దన్నుం గవిసిన ధృష్టద్యుమ్ను నమ్ముల నవలీలం గుదియించి 
యగ్గురుండు వెండియుం గొందటిం జిక్కువటిచె' ననిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె.308 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; జలధరంబులు= మేఘాలు; శైలంబు= పర్వతాన్ని; 


కప్పు కరణిన్‌= ఆక్రమించిన విధంగా; కుంభసంభవున్‌= ద్రోణాచార్యుడిని; పొదివినన్‌= కప్పగా; దృష్టిపథంబు= చూచే మార్గం; 
అవరుద్దంబు+అగుటయున్‌= అడ్డగించబడగా; అతండు= ద్రోణుడు; తెగియెన్‌= హతమైనాడు; అను దిగులు= అనే భయం; 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనవారికిన్‌= మన కౌరవ పక్షం వారికి; పుట్టునట్టి ఎడన్‌= కలిగినపుడు; నీ కొడుకు= నీ యొక్క పుత్రుడు; కడంగి= పూని; 
సేనలకున్‌= సైన్యాలకు; చేయి వీచి= ప్రోత్సహించి; అందున్‌= పాండవ సైన్యంలో; ముంగలి+ఐ= ముందుగా; నడచు= నడుచునట్టి; 
వడముడిన్‌= భీముడిని; తా(కినన్‌= ఎదుర్కొనగా; తమకించి= త్వరపడి; సాత్యకిని; కృతవర్మయున్‌= కృతవర్మ; క్షత్రధర్మునిన్‌= 
క్షత్రధర్ముడిని; సైంధవుండును= సైంధవుడు; యుయుత్సునిన్‌= యుయుత్తుడిని; సుబాహుండును= సుబాహుడు; నకులునిన్‌= 
నకులుడిని; దుశ్శాసనుండును= దుశ్శాసనుడు; సహదేవునిన్‌= సహదేవుడిని; చిత్రవర్ముండును= చిత్రవర్మయు; ధర్మనందనున్‌= 
ధర్మరాజును; శల్యుండును= శల్యుడును; ద్రుపదునిన్‌= ద్రుపదుడిని; బాహ్హికుండును= బాహ్హికుడును; విరాటునిన్‌= విరాట 
రాజును, విందానువిందులును= విందుడు, అనువిందుడును; (శ్రుతకీర్తిని; వివింశతియున్‌; (శ్రుతేనుని; సాల్వుండును; శ్రుత 
సోమునిన్‌; చిత్రసేనుండును; శతానీకున్‌; (శ్రుతవర్మయున్‌; (ప్రతివింధ్యునిన్‌; అశ్చత్హామయున్‌; సౌభద్రునిన్‌= అభిమన్యుడిని; 
లక్ష్మణుండును; శిఖండిని; వికర్ణుండును; కుంతిభోజుని; దుర్ముఖుండును= దుర్ముఖుడు; కేకయ పంచకంబును= కేకయ దేశానికి 
చెందిన వీరులు ఐదుగురిని; కర్టుండును= కర్షుడును; కాశీశ్వరునిన్‌= కాశీరాజును; జయుండును; పాండ్యుని= పాండ్యదేశరాజును; 
జయత్సేనుండును; ధృష్టద్యుమ్నుని పుత్రులన్‌= ధృష్టద్యుమ్నుడి కొడుకులను; బృహద్దనుర్ణయ మి(త్రులును= బృహద్దనుర్ణయుడి 
స్నేహితులును; వార్‌ద్దక్షేమిని; కృపాచార్యుండును= కృపాచార్యుడు; మణిమంతుని; భూరి(శ్రవుండును; ఘటో త్కచున్‌; అలంబుసుండును; 
తలపడిరి= ఎదుర్కొన్నారు; ఎన్నన్‌+కొలందికాదు= లెక్కింప వీలుగాదు; కాని; మజియున్‌= ఇంకను; అనేకులు= చాలా మంది; 
మార్కొనిరి= ఎదుర్కొన్నారు; ఈ+భంగిన్‌= ఈ విధంగా; భారద్వాజునిన్‌= (ద్రోణుడిని; పరిమార్చను= చంపటానికి; కావను= 
కాపాడటానికి; పూని= యత్నించి; అక్కడి= పాండవపక్షపు; ఇక్కడి= కౌరవ పక్షపు; వీరులు= యోధులు; ఉక్కు= శౌర్యం; మిగిలి= 
మీరగా; ఒండొరుల= పరస్పరం; కేతనంబులు= పతాకాలు; కూల్చియున్‌= పడవేసి; ఘోటకంబుల= గుర్రాల; ప్రాణంబులన్‌= 
ప్రాణాలను; పీల్చియున్‌= హరించియు; సారథుల= రథం నడిపేవారిని; రూపుమాపియున్‌= చంపి; అరదంబులు= రథాలు; 
పజీయలు= పర్రైెలు; పాపియున్‌= చేసియు; ఆతపత్ర= ఛత్రాలను; చామరంబులన్‌= వీవనలను; బడలు వజిచియున్‌= చించి; 
చాపంబులు= బాణాలు; విణిచియున్‌= ఖండించి; కత్తళంబుల= కవచాల యొక్క; తునియలు= ముక్కలు; ధరన్‌= భూమిపై; 
దొరలించియున్‌= పడవేసి; నెత్తురు= రక్తం; ఉరలించియున్‌= కార్చియు; ఇత్తెణింగున్‌= ఈ విధంగా; ఘోర సంగ్రామంబు= 
భయంకరమైన యుద్దం; చేయుచుండన్‌= చేస్తుండగా; మధ్యాహ్నంబు= పట్టపగలు; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ 
సమయంలో; తన్నున్‌= తనను; కవిసిన= ఆక్రమించిన; ధృష్టద్యుమ్ను= ధృష్టద్యుమ్నుడి; అమ్ములన్‌= బాణాలతో; అవలీలన్‌= 
సులభంగా; కుదియించి= బాధించి; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; వెండియున్‌= మరల; కొందజన్‌= కొందరు వీరులను; 
చిక్కుపజిచెన్‌= బాధించాడు; అనినన్‌= అనగా; విని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా పాండవ సైన్యాలు మేఘాలు పర్వతాన్ని (క్రమ్మినట్టు (ద్రోణుడిని కప్పగా, చూపులు 
ప్రసరించక అతడు హతుడయ్యెనన్న భయం మన కౌరవ వర్గానికి తోచగా, నీ కుమారుడైన దుర్యోధనుడు 
ముందుకు వచ్చి చెయ్యి వీచి, అందు ముందున్న భీముడిని ఎదుర్కొన్నాడు. అపుడు త్వరపడి సాత్యకిని కృతవర్మ, 
క్షత్రధర్ముడిని సైంధవుడు; యుయుత్సుడిని సుబాహుడు, నకులుడిని దుశ్శాసనుడు, సహదేవుడిని చిత్రవర్మ, 
ధర్మరాజును శల్యుడు, (ద్రుపదుడిని బాహ్హికుడు, విరాటుని విందానువిందులు, (శ్రుతకీర్తిని వివింశతి, శ్రుతసేనుడిని 
సాల్వుడు, (శుతసోముని చిత్రసేనుడు, శతానీకుడిని శ్రుతవర్మ, ప్రతివింధ్యుని అశ్వత్థామ, సౌభ(ద్రుడిని లక్ష్మణుడు, 
శిఖండిని వికర్ణుడు; కుంతిభోజుడిని దుర్ముఖుడు, కేకయులైదుగురిని కర్టుడు, కాశీరాజును జయుడు, పాండ్యుడిని 
జయత్సేనుడు, ధృష్టద్యుమ్నుడి పుత్రులను బృహద్దనుర్ద్ణయ మిత్రులు, వార్‌ద్దక్షేమిని కృపాచార్యుడు, మణిమంతుని 
భూరిశ్రవుడు, ఘటోత్కచుడిని అలంబుసుడు ఎదుర్కొన్నారు. ఇట్లా లెక్కించటానికి వీలుకానంతమంది వీరులు 
ఒకరిపై ఒకరు యుద్దానికి దిగారు. ఈ విధంగా (ద్రోణుడిని సంహరించటానికి, రక్షించటానికి పూనుకొని పాండవ, 
కౌరవ పక్ష వీరులు శౌర్యం మీరగా పరస్పరం పతాకాలను కూల్చి, అశ్వాలను చంపి, సారథులను హతమార్చి, 
రథాలను విరుగగొట్టి, ఛత్రచామరాలను (త్రుంచి, ధనుస్సులను ఖండించి, కవచాల ముక్కలను నేలపై పడవేసి, 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 107 


రక్తాలు చిందిస్తూ, భయానకమైన యుద్దం చేస్తుండగా పట్టపగలు అయింది. ద్రోణుడు అప్పుడు తనను ఎదుర్కొన్న 
ధృష్టద్యుమ్నుడిని బాణాలతో తేలికగా బాధించి, మరి కొందరిని చీకాకు పరచినాడని చెప్పగా విని, ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్లా అన్నాడు. 


క  'వీ రిచట నివ్విధంబునం । బోరంగ నర్దునునితోడం బోక పెనంగు న 
వ్వీరులు సంశప్తకు లె । ట్లరొకొ?? యాతని పరాక్రమాతిశయమునన్‌.' 309 


ప్రతిపదార్థం: వీరు= కౌరవులు, పాండవులు; ఇచటన్‌= ఈ యుద్దరంగంలో; -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; పోరంగన్‌= యుద్దం 
చేయగా; అర్జునుని తోడన్‌= అర్జునుడితో; పోక= వెనుదిరుగక; పెన(గు= పోరాడే; ఆ+వీరులు= ఆ వీరులైన; సంశప్తకులు= 
సంశప్తకులైన సుశర్మాదులు; ఆతని= అర్జ్హునుడియొక్క; పరాక్రమ+అతిశయమునన్‌= శౌర్యం యొక్క ఆధిక్యంవలన; 
ఎట్టు+ఐరి+ఒకొ!= ఏమైనారో! 


తాత్పర్యం: కౌరవ పాండవ సైన్యాలు యుద్దరంగంలో ఈ విధంగా పోరాటం సల్పుతుండగా, అర్జునుడితో 
వెనుదిరుగక యుద్దంచేసే సుశర్మాది సంశప్తకులు అతిశయించిన అతడి పరా(క్రమంముందు ఏమైనారో?' 


చ. అనవుడు నాత. డిట్టులను నవ్విభుతో 'నది వెండి చెప్పెదన్‌ 
వినుము నరేంద్ర! యట్టి యెడ వీరరసస్పురణంబునన్‌ భవ 


తనయుడు గంధసింధుర వితానముపై నడరించి భీమసే 
నుని గినియించె నాత(డు గనుంగవ నిప్పులు రాలుచుండంగన్‌. 310 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆత(డు= సంజయుడు; ఆ విభుతోన్‌= ఆ రాజుతో; ఇట్టులు+అనున్‌= ఇట్లా అన్నాడు; 
నరేం[ద్ర!= ఓ ధృతరాష్ట్ర నృపా!; వినుము; అది= సంశప్తకుల యుద్దాన్ని గూర్చి; వెండి= మరల; చెప్పెదన్‌= చెపుతాను; అట్టి 
ఎడన్‌= కౌరవ, పాండవ వీరులు యుద్దం చేస్తుండగా; భవత్‌+ తనయు(డు= తమ కుమారుడైన దుర్యోధనుడు; వీరరస= వీరరసం; 
స్ఫురణంబునన్‌= తోచునట్టుగా; గంధ= మదించిన; సింధుర= ఏనుగుల; వితానము= సమూహం; పైన్‌+అడరించి= మీదికి 
పంపి; భీమసేనునిన్‌= భీముడిని; కినియించెన్‌= కోపింపజేశాడు; ఆత(డు= ఆ భీముడు; కనుంగవ= రెండు కన్నులలో; నిప్పులు= 
అగ్నికణాలు;రాలుచుండ(గన్‌=కురుస్తుండగా. 


తాత్సర్యం: అపుడు సంజయుడు ధృతరాష్రుడితో ఇట్టా అన్నాడు. 'ఓ మహారాజా! వినుము. సంశప్తకుల యుద్దాన్ని 
గూర్చి తర్వాత వివరిస్తాను. ఇట కౌరవ పాండవ సైన్యాలు యుద్దం చేస్తుండగా మీ కొడుకు, వీరరసం 
ప్రస్సుటమయ్యేటట్టు మదించిన ఏనుగుల గుంపును పైకి నడిపి భీముడికి (క్రోధం కలిగేటట్టు చేశాడు. భీముడు 
అపుడు రెండు కన్నులనుండి నిప్పులు రాలుతుండగా. 

క. శరజాల మహావాత । స్పురణంబున నుగ్రదంతి భూరి ఘటా బం 

ధుర వారివాహపటలము । విరియించుచు బెట్టు గవిసి విభు నొప్పించెన్‌. 311 

ప్రతిపదార్థం: శర= బాణాల; జాల= సమూహమనే; మహావాత= గొప్ప వాయువు యొక్క; స్ఫురణంబునన్‌= చలనం వలన; 
ఉ(గ్ర= భయంకరమైన; దంతి= ఏనుగుల; భూరి= గొప్పునైన; ఘటా= గుంపులనే; బంధుర= దట్టమైన; వారి వాహ= మేఘాల; 
పటలము= గుంపు; విరియించుచున్‌= విడిపోయేటట్టు చేస్తూ; కవిసి= ఎదుర్కొని; విభున్‌= దుర్యోధనుడిని; నొప్పించెన్‌= 


బాధించాడు. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీముడి బాణజాలం అనే మహావాయువు వీచడం వలన భయంకరమైన ఏనుగుల కుంభస్థలాలు 
అనే దట్టమైన మేఘాల సమూహం విచ్చిన్నమయ్యేటట్టు చేస్తూ ఎదుర్కొని, దుర్యోధనుడిని బాధించాడు. 
విశేషం: అలం: రూపకం. 
వ. అట్లు కురురాజు నొచ్చిన నడ్డంబు సొచ్చి. 312 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కురురాజు= దుర్యోధనుడు; నొచ్చినన్‌= బాధపడగా; అడ్డంబు= అడ్డం; చొచ్చి= (ప్రవేశించి. 
తాత్సర్యం: ఆ విధంగా దుర్యోధనుడు బాధపడగా అడ్డం వచ్చి. 
శా. _వంగాధీశ్వరు( దేను(గుం గొలిపి గర్వస్ఫూర్తి దివ్యాస్త వి 

ద్దాంగుం జేసి మరుత్తనూజు; నత. డుద్యత్తోధు( డై వాని మా 

తంగంబుం బడనేసి వా డొజగుచో. దన్మస్తకం బుర్వి డొ 

ల్లం గేలీ విధ మొప్ప నేయ బల మెల్లం బెల్లగిల్లెన్‌ వడిన్‌. 313 
ప్రతిపదార్థం: వంగ+అధీశృరు(డు= వంగదేశపు రాజు; ఏనుంగున్‌= ఏనుగును; కొలిపి= పురికొల్సి; గర్వస్ఫూర్తిన్‌= గర్వం 
స్పుటమయ్యేటట్టు;: దివ్య= దేవతాసంబంధమైన; అస్త్ర= బాణాలచేత; మరుత్‌+తనూజున్‌= భీముడిని; విద్ద+అంగున్‌= 
ఛేదించబడిన అవయవాలుగల వాడినిగా; చేసెన్‌= చేశాడు; అత(డు= ఆ భీముడు; ఉద్యత్‌ క్రోధుండు+ఐ= రేగిన కోపం కలవాడై; 
వాని= వంగదేశపు రాజు యొక్క; మాతంగంబున్‌= ఏనుగును; పడనేసి= కూల్చి; వాండు= వంగదేశపు రాజు; ఒణిగుచోన్‌= 
ఒరిగిపోగా; తద్‌+మస్తకంబు= వాడి తల; ఉర్విన్‌= భూమిపై; డొల్లన్‌= దొరలగా; కేలీ విధము= ఆటరీతిగా; ఒప్పన్‌= ఒప్పేటట్లు; 
ఏయన్‌= వేయగా; బలము= సైన్యం; ఎల్లన్‌= అంతా; వడిన్‌= వేగంగా; పెల్లగిల్లైన్‌= పారిపోయింది. 
తాత్పర్యం: వంగదేశపు రాజు ఏనుగును పురికొల్సి, అహంకారం బయలు పడేటట్టు దివ్యాస్తాలచేత భీముడిని 
బాధించాడు. భీము డపుడు (క్రోధం రెచ్చిపోగా, వంగన్ఫపతి ఏనుగును కూల్చి, వాడు నేలకు ఒరగగా, వాడి తలను 
అవలీలగా కూల్చేసరికి సైన్యమంతా పారిపోయింది. 
వ. ఆ సమయంబున. 314 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు. 
తాత్సర్యం: భీముడు వంగన్ఫపతిని చంపగా అతడి సైన్యం పారిపోయినప్పుడు. 

భగదత్తుడు సుప్రతీకము( బణసపి పాండన సైన్యంబులం గలంచుట (సం. 7-25-19) 


క. దానవజయ మింద్రున కె । ద్దానివలన( గలిగె మున్ను దానోగ్రము న 

య్యేను(గు భగదత్తుడు పవ । మాన తనయు. దెసకు గొలిపె మద మెలరారన్‌. 315 
ప్రతిపదార్హం: దానవ జయము= రాక్షసులను గెలుచుట; ఇం(ద్రునకున్‌= ఇంద్రుడికి; ఎద్దానివలనన్‌= దేనివలన; మున్ను= పూర్వం; 
కలిగెన్‌= కలిగిందో; దాన+ఉ(గమున్‌= మదజలంచేత భయం గొలిపే; ఆ+ఏనుంగున్‌= ఆ ఏనుగును; భగదత్తుడు; మదము= 
మదం; ఎలరారన్‌= అతిశయించగా; పవనమానతనయున్‌= భీముడి; దెసకున్‌= దిక్కునకు; కొలిపెన్‌= పురికొల్పాడు. 


తాత్సర్యం: రాక్షసులతోడి యుద్దంలో పూర్వం ఇంద్రుడికి దేనివలన జయం కలిగిందో, మదజలంచేత భయం 
గొలిపే అట్టి ఏనుగును భగదత్తుడు మదం అతిశయించగా భీముడివైపు పురికొల్పాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 109 
వ. ఇట్లు మన సైన్యంబు దైన్యంబు వాయం గొలుపుటయు నగ్గజంబు. 316 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మన= కౌరవుల; సైన్యంబు= సేనయొక్క; దైన్యంబు= దీనత్వం; పాయన్‌+కొలుపుటయున్‌= 
పోగొట్టగా; ఆ+గజంబు= ఆ సుప్రతీకమనే ఏనుగు. 
తాత్పర్యం: ఈ విధంగా మన కౌరవసేనలోని దీనత్వాన్ని తొలగించి సుప్రతీకమనే ఆ ఏనుగు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
సీ,  కినుకమై నిగిడిన కను(గవ మెటు(గుల । గములు ముందట. గెంపు గడలుకొనంగం 

జెవులు మొగ్గించి పూంచిన రౌద్రతరరేఖ । వినువీథి. జూపటి వేడ్క బెనుప 

గండున జాంగిన తొండంబు లయసమ । వర్తిదండము లీల బట్టువటుపC 

గడు బెట్టిదపు టురవడి( బదన్యాస మి । లాస్టలి గ్రక్కదలంగ6 జేయ 
ఆ. ననిలపుత్రుదెసకు నడరిన6 గని ధర్మ । తనయు సేన జనులు దల్లడిల్లి 

చంపె( జంపె భీము సామజం బనియెడు । నులివు గలయఈ జెలంగం గలంి రధిప! 317 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; కినుకమైన్‌= కోపంతో; నిగిడిన= విస్తరిల్లిన; కను+కవ= కన్నుల జంట వలన; 
మెటు(గుల= వెలుగుల; గములు= గుంపులు; ముందటన్‌= ముందుభాగంలో; కెంపు= ఎరుపును; గడలు కొలువన్‌= 
వ్యాపింపజేయగా; చెవులు; మొగ్గించి= వంచి; పూంచిన= వ్యాపించిన; రౌ(ద్రతర రేఖ= (క్రోధపు గీర; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; 
చూపజ= చూచేవారికి; వేడ్కన్‌= వినోదాన్ని; పెనుపన్‌= పెంచగా; గండునన్‌= పౌరుషం వలన; చాంగిన= సాగిన; తొండంబు= 
తుండం యొక్క; లయ= విలయం; సమవర్తి= యమధర్మరాజు యొక్క; దండము లీలన్‌= దండం వలె; పట్టుపయిపన్‌= 
చిక్కువెట్టగా; కడున్‌= మిక్కిలి; బెట్టిదపు= (క్రూరమైన; ఉరవడిన్‌= వేగంతో; పదన్యాసము= కాళ్ళు మోపటం; ఇలాస్థలిన్‌= భూమిని; 
(గ్రక్కదలంగన్‌+చేయన్‌= మిక్కిలి కదలేటట్టు చేయగా, అనిలపుత్రు= భీముడి; దెసకున్‌= వైపునకు; అడరినన్‌= సాగగా; కని= 
చూచి; ధర్మతనయుసేన= ధర్మజుడి సైన్యం; జనులు= (ప్రజలు; తల్లడిల్లి= చలించి; సామజము= ఏనుగు; భీము= భీముడిని; 
చంపెన్‌= చంపింది; అనియెడు= అనే; ఉలివు= (మోత; కలయన్‌+చెల(గన్‌= అంతటా ధ్వనించగా; కలంగ౧= కలతపడి. 

తాత్సర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! సుప్రతీక గజం కోపంతో నిక్కిన కన్నులనుండి వెడలే వెలుగుల గుంపులు 
ముందు భాగంలో అరుణవర్గాన్ని ప్రసరింపజేయగా, చెవులు వంచి వ్యాపింపజేసిన క్రోధరేఖ ఆకాశం నుండి చూచే 
దేవతలకు వినోదాన్ని కలిగించగా, పారుషంవలన సాగిన తొండం లయకాలపు యమధర్మరాజు దండం వలె 
చిక్కు వరుపగా; (క్రౌర్యపు వేగంతో కాళ్ళు మోపేసరికి భూభాగం చలించగా, భీముడి వైపునకు సాగగా చూచి 
సైన్యం, ప్రజలు తల్లడిల్లి, ఆ ఏనుగు భీముడిని 'చంపె, చంపె అనే కలకలం అంతటా చెలరేగగా కలతపడి. 


విశేషం: అలం: ఉపమ, అతిశశయోక్తి. ఈ పద్యంలో సుప్రతీక గజం యుద్ధరంగంలో చేసిన స్వైరవిహారం వర్ణించబడింది. 
వ. తదనంతరంబున యుధిష్టిరుండు. 318 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబునన్‌= ఆ వెంటనే; యుధిస్టిరుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: ఆ వెంటనే ధర్మజుడు. 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, అలుకొందు మనముతో( దన । బలముం బురికొలిపి పొదివి భగదత్తుని న 

మ్ముల( గప్పె; నతండు వానిన్‌ । విలసిల్లు మహాంకుశమున విరియ జడియుచున్‌. 319 
ప్రతిపదార్థం: అలుక+ఒందు= కోపించిన; మనముతోన్‌= మనస్సుతో; తన= తనయొక్క; బలమున్‌= సైన్యాన్ని; పురికొలిపి= 
ప్రోత్సహించి; పొదివి= ఆక్రమించి; భగదత్తుని= భగదత్తుడిని; అమ్ములన్‌= బాణాలతో; కప్పెన్‌= కప్పాడు; అత(డు= భగదత్తుడు; 
వానిన్‌= ధర్మజుడిని; విలసిల్లు= (ప్రకాశించే; మహా+అంకుశమునన్‌= గొప్ప అంకుశంతో; విరియన్‌= విప్పారగా; జడియుచున్‌= 
బెదిరిస్తూ. 
తాత్పర్యం: ధర్మజుడు కోపంతో తన సైన్యాన్ని పురికొలిపి ఆక్రమించి, భగదత్తుడిని బాణాలతో కప్పివేశాడు. 
భగదత్తుడు అపుడు విరాజిల్లే గొప్ప అంకుశంతో ఆ బాణాలు దూరంగా పడిపోయేటట్లు విదిలిస్తూ . (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. గజము గొలిపి యాదిక్కున | గజఘోటక భటనికాయ కాయములు రథ 

వ్రజములు. బొడిపొడిగా న । క్కృజముగ విహరించె బాహు గర్వ స్పూర్తిన్‌. 320 
ప్రతిపదార్థం: గజమున్‌= సుప్రతీక గజాన్ని; ఆ దిక్కునన్‌= ఆ వైపుకు; కొలిపి= పురికొల్సి; గజ= ఏనుగుల; ఘోటక= గుర్రాల; 
భట= సైనికుల; నికాయ= సమూహపు; కాయములు= దేహాలు; రథ(వ్రజములున్‌= రథాల సమూహాలు; పొడిపొడిగాన్‌= పొడి 
పొడి కాగా; బాహు= భుజపు; గర్వ= అహంకారం యొక్క; స్ఫూర్తిన్‌= (ప్రకాశంతో; అక్కజముగన్‌= ఆశ్చర్యం గొలిపేటట్టు; విహ 
రించెన్‌= సంచరించాడు. 
తాత్సర్యం: సుప్రతీక గజాన్ని ఆ వైపు పురికొలిపి ఏనుగుల, గుర్రాల, భటుల గుంపుల దేహాలను, రథసమూహాలను 
పొడి పొడి చేసి, బాహుగర్వం (ప్రకాశించగా భగదత్తుడు ఆశ్చర్యం గొలిపేటట్టు యుద్ధరంగంలో విహరించాడు. 
వ. అప్పు డాలోకించి. 321 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: అప్పుడు భగదత్తుడి సైర్య్వవిహారం చూచి. 
చ. అలిగి దశార్ణ భూరమణు( డాతని( దా(కిన( జూడ నొప్పె టి 

క్కలు గల పర్వత ద్వయము కైవడి వారల దంతియుగ్మ మి 

ట్లల మగు వీ(క( దత్కరి. బడం బొడిచెన్‌ వడి సుప్రతీక ము 

త్తలపడువాని( జంపె భగదత్తుడు దోమరసప్తకంబునన్‌. 322 
ప్రతిపదార్థం: దశార్ల= దశార్ల దేశానికి; భూ రమణు(డు= రాజు; ఆతనిన్‌= భగదత్తుడిని; తాశినన్‌= ఎదుర్కొనగా; టెక్కలు+కల= 
రెక్కలున్న; పర్వత ద్వయము= రెండు పర్వతాల; కైవడి= వలె; వారల= దశార్లనృపుడి, భగదత్తుడి; దంతియుగ్మము= ఏనుగుల 
జంట; చూడన్‌+ఒప్పెన్‌= చూడదగింది అయినది; సుప్రతీకము= సుప్రతీక గజం; ఇట్టలమగు= మిక్కిలి; వీ(కన్‌= పరాక్రమంతో; 


తద్‌= దశార్ల దేశ నృపుడి యొక్క; కరిన్‌= ఏనుగును; వడిన్‌= వేగంగా; పడన్‌+పొడిచెన్‌= కూలనేసింది; భగదత్తు(డు; ఉత్తల 
పడువానిన్‌= పరితపించే దశార్ల నృపుడిని; తోమర సప్తకంబునన్‌= ఏడుతోమరాలనే ఆయుధాలతో; చంపెన్‌= హతమార్చాడు. 


తాత్సర్యం: దశార్ల దేశపు రాజు భగదత్తుడిని ఎదుర్కొనగా వారల ఏనుగు జంట రెక్కలుగల పర్వతాల జంటవలె 
చూడముచ్చటగా ఉండినది. సుప్రతీకగజం అపుడు మిక్కిలి పరాక్రమించి, దశార్గాధీశుడి ఏనుగును పడిపోయేటట్లు 
పొడిచింది. భగదత్తుడు ఏడు తోమరాలతో చింతా(క్రాంతుడైన అతడిని చంపివేశాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 11 


విశేషం: అలంకారం: ఉపమ. 
©. చంపి విక్రమంబు సొంపార( బాండవ । బలము బడలువడ(గ భద్రదంతి. 

జటుల గతుల( బటిప సాత్యకి యడ్డంబు । నడచి యేసె దొడ్డ నారసమున. 323 
ప్రతిపదార్థం: విక్రమంబు= పరాక్రమం; సొంపు+ఆరన్‌= అతిశయించగా; చంపి= హతమార్చి; పాండవ బలము= పాండవ 
సైన్యం; బడలు పడ(గన్‌= (శ్రమపడగా; భద్రదంతిన్‌= (శ్రేష్టమైన సుప్రతీక గజాన్ని; చటుల గతులన్‌= దూకే నడకలతో; పజపన్‌= 
ముందుకు సాగించగా; సాత్యకి; అడ్డంబు నడచి= ఎదుర్కొని; దొడ్డనారసమునన్‌= గొప్ప బాణంతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్సర్యం: విక్రమం మీర దశార్ల రాజును చంపి, పాండవ సైన్యం శ్రమపడగా, భగదత్తుడు సుప్రతీక గజాన్ని 
దూకిస్తూ ముందుకు సాగించేసరికి సాత్యకి అడ్డం వచ్చి పెద్ద బాణాన్ని ప్రయోగించాడు. 


చ.  కరిపతి జిజ్జనం దిరిగి క్రమ్మణ నూల్మొని వృష్టివీరు ను 

ద్దురరథ ముద్దతిం బెనంచి తొండమునన్‌ వెస నెత్తి వీచి వై 

చె రయముమై నతం డిలకు( జిత్రముగా నెడ దా(టి పోయె జె 

చ్చెర గజ మొండుమై( గవిసి చిందటి వందటి సేసె మూంకలన్‌. 324 
ప్రతిపదార్థం: కరిపతి= గజరాజము సుప్రతీకము; బిజ్జనన్‌= శీఘ్రంగా; తిరిగి పరిభ్రమించి; (క్రమ్మణన్‌= మరల; ఊల్కొని= 
కుదురుకొని; వృష్టివీరు= సాత్యకియొక్క; ఉద్దుర రథము= ఉద్దతమైన రథాన్ని; ఉద్దతిన్‌= గర్వంతో; పెనంచి= పెనగజేసి; 
తొండమునన్‌= తొండంతో; వెసన్‌= వేగంగా; ఎత్తి= పైకెత్తి; రయముమైన్‌= వేగంగా; వీచివైచెన్‌= విసరివేసింది; అతండు= సాత్యకి; 
ఇలకున్‌= నేలపైకి; చిత్రముగాన్‌= విచిత్రంగా; ఎడ= దూరంగా; దా(టిపోయెన్‌= తప్పించుకొని పోయాడు; చెచ్చెరన్‌= శీఘ్రంగా; 
గజము= సు(ప్రతీకం; ఒండుమైన్‌= మరొకవైపునకు; కవిసి= ఉరికి; మూంకలన్‌= సేనలను; చిందర వందణ= గందరగోళం; 
చేసెన్‌= చేసింది. 
తాత్సర్యం: సు(ప్రతీక గజం గిర్రున తిరిగి, మరల కుదుటపడి, సాత్యకి యొక్క బలమైన రథాన్ని గర్వంతో పెనగబేసి 
తొండంతో పైకెత్తి తీవ్రంగా విసరివేసింది. సాత్యకి ఆశ్చర్యం గొలిపేటట్టు నేలపై దూకి దూరంగా దాటుకొన్నాడు. 
వెంటనే ఆ ఏనుగు మరొకవైపునకు ఉరికి సైన్యాన్ని చిందరవందర చేసింది. 


క. సారథి తురంగముల మెలు । పారం గాం బూని తేరి యవికలమగు నా 

తే రల్లం దేర సాత్యకి | బీరము వొలివోవకుండ( బ్రియమున నెక్కెన్‌. 325 
ప్రతిపదార్థం: సారథి= సాత్యకి రథసారథి; తురంగములన్‌= గుర్రాలను; మెలపు+ఆరంగాన్‌= జాగరూకతతో; పూన్న్చి= కూర్చి; 
తేర్చి= తేరుకొనేటట్టు చేసి; అవికలమగు= చెదరని; ఆ తేరు= ఆ రథాన్ని; అల్లన్‌= మెల్లగా; తేరన్‌= తేగా; బీరము= పరాక్రమం; 
పొలివోవకుండన్‌= చెడకుండా; సాత్యకి; ప్రియమునన్‌= సంతోషంతో; ఎక్కెన్‌= ఎక్కాడు. 
తాత్సర్యం: సారథి అశ్వాలను జాగరూకతతో తేర్చి పూన్ని, చెదరని ఆ రథాన్ని మెల్లగా తేగా, సాత్యకి పరాక్రమం 
చెడకుండా సంతోషంతో ఆ రథాన్ని ఎక్కాడు. 
ఉ.  భీము€ డుదగ్రతం గవియం. బెల్లగు నా కరిచేతి శీకర 

స్మోమమునం దురంగములు దోంగి కడున్‌ వెగడంది యీడ్డె సం 

గ్రామ వినోద లీలకు విఘాతము గాంగ రథంబు నప్పు డు 

ద్దామ పరాక్రమ స్ఫురణ దాంకి సుపర్వుండు సచ్చె హస్తిచేన్‌. 326 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: భీముండు= భీముడు; ఉద([గ్రతన్‌= భయంకరంగా; కవియన్‌= మార్కొనగా; పెల్లగు= అధికమైన; ఆ కరి= ఆ 

సుప్రతీక గజం యొక్క; చేతి= తుండములోని; శీకర= ఏనుగుతొండం చివర పుట్టు మదంయొక్క; స్తోమమునన్‌= సమూహంతో; 

తురంగములు= గుర్రాలు; తో(గి= మునిగి; కడువెగడు+అంది= మిక్కిలి తల్లడిల్లి; సంగ్రామ= యుద్దమనే; వినోద= |క్రీడయొక్క; 

లీలకున్‌= చర్యకు; విఘాతము= అడ్డంకి; కా(గన్‌= ఏర్పడగా; రథంబున్‌= రథాన్ని; ఈడ్చెన్‌= లాగాయి; అప్పుడు= ఆ సమయంలో; 

సుపర్వుండు; ఉద్దామ= అడ్డులేని; పరాక్రమ= శౌర్యం యొక్క; స్ఫురణన్‌= ప్రకాశంతో; తాంకి= ఎదుర్కొని; హస్తిచేన్‌= ఏనుగుచేత; 
యి యి — 

చచ్చెన్‌= మరణించాడు. 


తాత్సర్యం: భీముడు భయంకరంగా ఎదుర్కొనగా ఆ సుప్రతీక గజము యొక్క తొండంనుండి కారే మదపు 


జల్లుకు అతడి రథపు గుర్రాలు నాని తల్లడిల్లి యుద్దక్రీడకు ప్రతిబంధకం కలిగేటట్టు రథాన్ని ఈడ్చుకొని 
పోయాయి. అపుడు సుపర్వుడు ఎదురులేని శౌర్యం (ప్రదర్శించి కూడా సుప్రతీకంచేత మరణించాడు. 


వ. అతని పడుట గనుంగొని సౌభద్రుండును ద్రౌపదేయ పంచకంబును జేకితానుండును ధృష్టకేతుండును 
యుయుత్సుండును గడంగి సామజంబుపై శరవర్షంబులు గురిసిన నది కోపించి యురవడించి.327 


ప్రతిపదార్థం: అతని= ఆ సుపర్వుని యొక్క; పడుట= చావు; కనుంగొని= చూచి; సౌభ(ద్రుండును= సుభద్రాపుత్రుడై అభిమన్యుడును; 
(ద్రౌపదేయ పంచకంబును= ప్రతివింధ్యాదులైన ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చేకితానుండును= చేకితానుడు; ధృష్టోతుండును 
= ధృష్టకేతువు; యుయుత్సుండును= యుయుత్సుడు ; కడంగి= పూని; సామజంబుపైన్‌= సుప్రతీక గజంమీద; శరవర్షంబులు=బాణపు 
జల్లులు; కురిసినన్‌= కురిపించగా; అది= ఆ సుప్రతీకం; కోపించి=క్రోధంగలదై; ఉరవడించి= మిక్కిలి వేగిరపడి. 

తాత్పర్యం: సుపర్వుడి మరణం చూచి అభిమన్యుడు, ప్రతివింధ్యాది ద్రౌపది పుత్రులు ఐదుగురు, చేకితానుడు, 
ధృష్టకేతువు, యుయుత్సుడును పూనుకొని గజం పై బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు అది కోపించి, అతివేగంగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. పదముల రథవాహంబుల. । జదుపుచు. బైకొని యుయుత్సుసారధి( జంపెన్‌; 
బెదరక యభిమన్యుని తే । రొదవిన నది యెక్కి యాత. డుద్దతి నేసెన్‌. 328 


ప్రతిపదార్థం: పదములన్‌= పాదాలతో; రథ= రథానికిగల; వాహంబులన్‌= గుర్రాలను; చదుపుచున్‌= చంపుతూ; సైకొని= కవిసి; 
యుయుత్సు సారథిన్‌= యుయుత్సుడి రథచోదకుడిని; చంపన్‌= చంపగా; బెదరక= భయపడక; అభిన్యుని తేరు= అభిమన్యుడి రథం; 
ఒదవినన్‌= అందగా; అది= ఆ రథాన్ని; ఎక్కి; ఆతండు= యుయుత్సుడు; ఉద్దతిన్‌= గర్వంతో; ఏసెన్‌= బాణాలను వేశాడు. 


తాత్పర్యం: సుప్రతీక గజం తన పాదాలతో రథాశ్యాలను హతమార్చి, పైబడి యుయుత్సుడి రథసారథిని చంపగా, 
యుయుత్సుడు బెదరక అభిమన్యుడి రథం అండగా ఎక్కి గర్వంతో ఆ ఏనుగును కొట్టాడు. 


క.  నరతనయ ప్రముఖ రథిక । వరులు నిభముమీ(ద నేయు వాలమ్ములు ని 
ష్టురగతి శరదభ్రముపై( | బర(గు తరణికిరణ చయము పగిదిం బొలిచెన్‌. 329 


ప్రతిపదార్థం: నరతనయ= అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు; ప్రముఖ= మున్నగు; రథికవరులున్‌= శ్రేష్టులైన వీరులు; 
ఇభము మీ6దన్‌= సుప్రతీక గజంపై; ఏయు= విసరునట్టి; వాలు+అమ్ములు= వాడిబాణాలు; నిష్టురగతిన్‌= తీవ్రమైన గమనంతో; 
శరద్‌+అ(భ్రముపైన్‌= శరత్కాలమందలి మేఘంపై; పరంగు= (ప్రసరించే; తరణి= సూర్యుడి యొక్క; కిరణ= కిరణాల; చయము= 
సమూహం; పగిదిన్‌= వలె; పొలిచెన్‌= ఒప్పారాయి. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 113 


తాత్పర్యం: అభిమన్యుడు మున్నగు మహావీరులు సుప్రతీకగజంమీద వేసే తీక్షణమైన బాణాలు తీవ్రమైన 
గమనంతో శరత్కాలమందలి మేఘంమీద (ప్రసరించే సూర్యకిరణాలవలె ఒప్పారాయి. 
క. రభసంబునం బ్రాగ్టోతిష । విభుండు గరిం గొలుపుటయును వెస నది యరి వీ 

రభయంకరముగ వారల । ప్రభ సెడ నరదములు వైచె. బలుదెసలC బడన్‌. 330 
ప్రతిపదార్థం: రభసంబునన్‌= వేగంగా; (ప్రాగ్గ్యోతిషవిభుడు= భగదత్తుడు; కరిన్‌= సుప్రతీక గజాన్ని; కొలుపుటయును= 
పురికొల్పగా; అది= సుప్రతీకం; వెసన్‌= వేగంగా; అరివీర= శత్రువీరులకు; భయంకరముగన్‌= భయం కలిగేటట్టు; వారల= 
అభిమన్యుడు మొదలైన వారల; ప్రభ+చెడన్‌= తేజం నశించగా; అరదములు= రథాలు; పలుదెసలన్‌= అన్ని దిక్కులందు; పడన్‌= 
పడేటట్టుగా; వైచెన్‌= వేసింది. 
తాత్సర్యం: భగదత్తుడు సంతోషంతో సుప్రతీక గజాన్ని పురికొల్పగా, ఆ గజం వేగంగా శత్రు భయంకరంగా 
వారల తేజస్సు నశించే విధంగా రథాలన్నింటిని అన్ని దిక్కుల పడేటట్టు విసరివేసింది. 
ఆ. ఇట్లు భీమసేను నేపు నర్గున సుత । ప్రముఖులైన యలఘు రథికవరుల 

జృంభణంబు. జెడిన( జేడ్చడి చెడి పాణం; జొచ్చె. బాండురాజ సుతుల సేన. 331 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భీమసేనుని= భీమునియొక్క; ఏపున్‌= విజృంభణ; అర్జునసుత= అభిమన్యుడు; 
ప్రముఖులు+ఐన= మొదలైన; అలఘు= గొప్ప; రథికవరుల= వీరశ్రేష్టుల; జృంభణంబున్‌= ఆధిక్యం; చెడినన్‌= నశించగా; 
పాండురాజ= పాండరాజు యొక్క; సుతుల= పుత్రులైన భీముడు మున్నగు వారల; సేన= సైన్యం; చేడ్సడి= బాధపడి; చెడి= 
పాడై; పాణన్‌+చొచ్చెన్‌= పారిపోదొడగింది. 
తాత్సర్యం: ఈ విధంగా భీముడి విజృంభణ, అభిమన్యుడు మున్నగు మహావీరుల ఆధిక్యం నశించగా, 
భీమసేనాదుల సైన్యం బాధపడి, పాడై పారిపోదొడగింది. 
క. నలి భగదత్తుండు గదుపుల । వెలుచు పసులవాని యట్ల విలసద్గతి న 

బ్బలము నెగువ ధూళియు నా । కుల సంరావంబు గగన కుహరము నిండెన్‌.” 332 


ప్రతిపదార్థం: నలిన్‌= యోగ్యంగా; భగదత్తుడు; కదుపులన్‌= గోవుల గుంపును; వెలుచు= తోలే; పసులవాని= పసులకాపరి; 
అట్టు+అ= వలె; విలసత్‌+గతిన్‌= ఒప్పునట్టు; ఆ+బలమున్‌= ఆ పాండవ సైన్యాన్ని; ఎగువన్‌= తరుమగా; ధూళియున్‌= దుమ్ము, 
మరియు; ఆకుల= బాధతో కూడిన; సంరావంబు= (మోత; గగన కుహరము= ఆకాశపు గుహ; నిండెన్‌= నిండింది. 
తాత్సర్యం: భగదత్తుడు గోవుల గుంపును తోలే పసుల కాపరివలె ఒప్పి, పాండవ సైన్యాన్ని తరుమగా, దుమ్ము 
మరియు బాధతో కూడిన (మోత ఆకాశమంతటా నిండింది.” 

విశేషం: అలం: ఉపమ./ 


క అని చెప్పి సంజయుడు గురు | జన నాయక! యపుడు సవ్యసాచి రణము ది 
క్కున( జిత్తం బిడి యడిగితి; । విను మయ్యోధవరు తెటి(గు విస్పష్టముగాన్‌. 333 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వివరించి; సంజయుండు; కురుజననాయక!= ధృతరాష్ట్ర మహారాజా!; అపుడు= ఇంతకుముందు; 
సవ్యసాచి= అర్జునుడి; రణము= యుద్దం; దిక్కునన్‌= వైపు; చిత్తంబు+ఇడి= మనస్సుంచి; అడిగితి(వి= అడిగావు; ఆ+యోధవరు= 
ఆ వీరుడి; తెజంగు= విధం; విస్పష్టముగాన్‌= తేటపడగా; విను(ము). 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని సంజయుడు చెప్పి, 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు అర్జునుడు యుద్దం చేసే వైపు ఏం 
జరుగుతుండినదో చెప్పవలసినది" అని అడిగావు. ఆ యోధుని సంగతి వివరంగా వినుము. 
వ. అనవుడు నాంబికేయుం డాకర్ణనవాంఛ మిగుల 'నది సెప్పు' మనుటయు నాతనికి నా సూతనందనుం డి 

ట్లనియె. 334 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆంబికేయుండు= అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుడు; ఆకర్షన వాంఛ= వినే కోరిక; మిగులన్‌= 
మిక్కుటం కాగా; అది= ఆ విషయం; చెప్పుము= వివరించుము; అనుటయున్‌= అనగా; ఆతనికిన్‌= ఆ ధృతరాష్రుడితో; 
సూతనందనుండు= సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అపుడు ధృతరాష్ట్రుడు వినే కోరిక మిగులగా, ఆ విషయం వివరించవలసిందని కోరగా అతడితో 
సంజయు డిటా అన్నాడు. 

టా 


అర్జునుడు భగదత్తునిదెస రథంబు దోలు ముని కృష్ణునితో. జెప్పుట (సం. 7-26-1) 
క. అంతకు మును భగదత్తుని । దంతి యసమ సమరకేళిం దా గని హరితో. 
గుంతీసుతు( డిట్లను 'మన । మెంతయు వెస బలములోని కే(గ(గ వలయున్‌. 335 


ప్రతిపదార్థం: అంతకున్‌ మును= అంతకు ముందు; భగదత్తుని= భగదత్తుడి యొక్క; దంతి= ఏనుగు; అసమ= అసాధారణమైన; 
సమర= యుద్దమనే; కేళిన్‌= (క్రీడను; తాన్‌= తాను; కని= చూచి; హరితోన్‌= కృష్ణుడితో; కుంతీ సుతుండు= అర్జునుడు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; మనము; ఎంతయున్‌= ఎంతో; వెసన్‌= వేగంగా; బలములోనికిన్‌= సైన్యంలోకి; 
ఏంగంగవలయున్‌= వెళ్ళవలెను. 


తాత్సర్యం: అర్జునుడు అంతకు ముందు భగదత్తుడి సుప్రతీక గజం యొక్క అసాధారణమైన యుద్ద (క్రీడను 
చూచి, శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 'మనం వేగంగా సైన్యంలోకి చొచ్చుకొని పోవాలి! 
వ. అది యెట్లంటేని. 336 
ప్రతిపదార్థం: అది= ఆ సంగతి; ఎట్టు= ఏ విధంగా; అంటి(వఏ)+ఏని= అంటే. 
తాత్సర్యం: అది ఎట్లంటే. 
చ. బిరుదు జితశ్రమంబు బలభేదనశాలి మహాస్త శస్త్ర పా 

తరయము సైంపనోపు భగదత్తుని యేనుగు; దాని కోల్తలం 

దిరుగక పోర నెవ్వరికి. దీఅదు; నీవును నేను లేనిచో 

భరమగు నే(డు రాజునకు( బావనికిం దలశొందెడున్‌ మదిన్‌.” 337 


ప్రతిపదార్థం: భగదత్తుని= భగదత్తుడి యొక్క; ఏనుంగు= సుప్రతీక గజం; బిరుదు= సమర్థమైనది; జిత శ్రమంబు= అలసట 
లేనిది; బల= సైన్యాన్ని; భేదనశాలి= ఓడించే శక్తి కలది; మహా+అ(స్త= గొప్ప బాణాల; శస్త= ఖడ్గం మున్నగు ఆయుధాల; 
పాత= పడుటవలన; రయము= వేగాన్ని; సైయన్‌= సహించటానికి; ఓపున్‌= సమర్థమైనది; దాని= ఆ ఏనుగుయొక్క; కోల్తలన్‌+ 
తిరుగక= యుద్దసన్నాహంలో వెనుదిరుక; పోరన్‌= యుద్దం చేయటం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికీ; తీఅదు= సాధ్యంకాదు; నీవును=నీవు 
(కృష్ణుడు) నేను(అర్జునుడు); లేనిచోన్‌= లేకుంటే; రాజునకున్‌= ధర్మరాజుకు; నేండు= ఈనాడు; భరము+అగున్‌= బరువు అవు 
తుంది; పావనికిన్‌= భీముడికి; మదిన్‌= మనస్సులో; తల(కు+ఒందెడున్‌= బాధ కలుగుతుంది. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 115 


తాత్పర్యం: భగదత్తుడి సుప్రతీకగజం సమర్థమైనది. అలసట లేనిది. సైన్యాన్ని చీల్చే శక్తిగలది. బలమైన శస్ర్రాస్రాల 
వేగాన్ని తట్టుకొనగలది. దానికి ఎదురై పారిపోకుండా పోరాడడం ఎవరి వల్లాకాదు. నీవు, నేను లేకుంటే ధర్మజుడికి 
భారం ఎక్కువౌతుంది. భీముడు మనస్సులో నొచ్చుకొంటాడు.” 


ఆ. అనిన నట్లకాక యని శౌరి యరదంబు । ద్రిప్పి యాత్మసేన దిక్కువోవ 

నిచ్చుటయును వెనుక నెయిది సంశప్తకు । లార్జిపేర్ణి కురిసి రస్తసమితి. 338 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అట్టు+కాక= అట్టే అగుగాక; అని; శౌరి= కృష్ణుడు; అరదంబు= రథం; త్రిప్పి= మరల్చి; ఆత్మసేన= 
తన సైన్యం; దిక్కు= వైపు; పోవనిచ్చుటయును= పోనిస్తుంటే; వెనుకన్‌= వెనుకనుండి; ఎయిది= వెంబడించి; సంశప్తకులు= 
శపథం పూనిన సుశర్మాదులు; ఆర్చి= అరిచి; పేర్చి= అతిశయించి; అస్త్ర సమితి= దివ్య బాణాల సమూహాన్ని; కురిసిరి= 
కురిపించారు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడి మాటవిని రథాన్ని మరల్చి తమ సైన్యం వైపు పోనిస్తుంటే, సంశప్తకులు వెంబడించి, 
అరుస్తూ దివ్యా(స్రాలను వారిపై కురిపించారు. 
వ. ఇట్లు చతుర్దశసహస్ర రథిక ముఖ్యులు బెట్టు ముట్టిన. 339 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చతుర్తశ= పదునాలుగు; సహ(స్ర= వేల; రథిక ముఖ్యులు= రథిక్రేష్టులు; బెట్టు= అతిశయంగా; 
ముట్టినన్‌= చుట్టు ముట్టగా. 


తాత్సర్యం: ఈ తీరున పధ్నాలుగు వేల రథిక వీరవరులు గట్టిగా చుట్టు ముట్టగా. 


క. “బలముల. గావంగ6 జనుటయు । నలవు మెజియ మగిడి వీరి నడందించుటయున్‌ 
వలయు పనులయం దిప్పుడు । దల(కొని యెద్దాని. జేయ దగవో నాకున్‌. 340 


ప్రతిపదార్థం: బలములన్‌= సైన్యాలను; కావ(గన్‌= రక్షించటానికి; చనుటయున్‌= వెళ్ళటం; అలవు= బలం; మెజయన్‌= 
'ప్రకాశించగా; మగిడి= మరల; వీరిన్‌= సంశప్తకులను; అడంగించుటయున్‌= అణచివేయటం; వలయు= చేయదగిన; పనుల 
అందున్‌= పనులలో; తలతొని= పూని; నాకున్‌= నాకు; ఏ+దానిన్‌= ఏ పనిని; చేయన్‌= చేయటం; తగవో= న్యాయమో. 


తాత్సర్యం: “మా సేనలను కాపాడటానికి వెళ్లటమా? మరల బలప్రదర్శన చేసి సంశప్తకులను అణచివేయడమా? 
ఈ రెండూ చేయదగినవే. ముందు ఏ పనికి పూనుకోవటం న్యాయం? 


వ. అని వితర్మించి వివ్వచ్చుండు సంశప్తక వధంబ యుచితంబుగా నిశ్చయించి, మరలి గాండీవ గుణక్వణ 
మేదుర రోదసీకుహరుండును,దేవదత్త ధ్వాన విదళిత దశదిశా సందోహుండునునై దివ్యబాణంబులు 
పరంగించినం గేత నాతపత్ర చామర వ్యజనంబులును, భేరీ శంఖ కాహళ మృదంగంబులును, యుగాక్ష 
రథాంగ కూబరంబు లును, దంతశుండాల కుంభవంశ దండంబులును, ఖురస్మంధ వాలంబులును, 
ధనుశ్శర ముసల ముద్గర, క్షురి కాకుంతంబులును, దనుత్రాణ కంకట మస్తక చ్చేదంబులును, మకుట 
కేయూర హార కంకణాంగు కీయంబులును, శిరః కరవక్ష కుక్షి కటి చరణంబులును, దునియలుం 
బఖీయలుం దుముళ్ళుం బొళ్ళు నైరాలిన నన్నేల వరోరంబును, నభిరామంబునునై యుండె; 
సర్వభూతంబులును బీభత్సుం బ్రశంసించె( గంసారి విస్మయ ప్రమదమగ్న మానసుండయి కిరీటిం 
గరతలంబున నప్పళించి యగ్గించె; నివ్విధంబుననవ్వీర రథికులం బిలుకు మార్చి పేర్చి రథాంగపాణిం జూచి 
“రథం బింక రయంబున నక్కడకు నడపు' మనుటయు..341 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని; వితర్కించి= ఊహించి; వివ్వచ్చుండు= అర్జునుడు; సంశప్తక వధంబు+అ= సంశప్తకులను చంపటమే; 
ఉచితంబుగాన్‌= తగిందని; నిశ్చయించి= నిర్ణయించి; మరలి= వెనుకకు తిరిగి; గాండీవ= గాండీవమనే ధనుస్సుయొక్క; గుణ= 
అల్లెత్రాటి; క్వణన= ధ్వనిచేత; మేదుర= దట్టమైన; రోదసీ= భూమ్యాకాశముల; కుహర= నడిమి భాగంగలవాడును; దేవదత్త= 
దేవదత్తమనే శంఖపు; ధ్వాన= ధ్వనిచేత; విదళిత= చీల్చబడిన; దశదిశా= పది దిక్కుల; సందోహుండును= సమూహం కలవాడును; 
ఐ= అయి; దివ్యబాణంబులు= దేవతా సంబంధమైన బాణాలు; పరంగించినన్‌= ప్రయోగించగా; కేతన= పతాకాలు; ఆతప(త్ర= 
గొడుగులు; చామర= చమరీ మృగపు వాలాలతో చేసిన; వ్యజనంబులును= వీవనలు; భేరీ= దుందుభులు; శంఖ= శంఖాలు; 
కాహళ= కాహళ వాద్యాలు; మృదంగములును= మద్దెలలును; యుగ= కాడిమాకులు; అక్ష= ఇరుసులు; రథాంగ= చక్రాలు; 
కూబరంబులును= నొగలులును; దంత= ఏనుగుయొక్క దంతాలు; శుండ= తొండాలు; కుంభ= కుంభస్థలాలు; వంశదండంబులును= 
వెన్నెముకలును; ఖుర= గిట్టలు; స్కంధ= మూపులు; వాలంబులు= తోకలు; ధనుః= విండ్డు; శర= బాణాలు; ముసల= రోకళ్ళు; 
ముద్గర= ఇనుపగుదియలు; క్షురిక= చురకత్తులు; అంకుశంబులు= అంకుశాలు; తనుత్రాణ= కవచాలు; కంకట= కవచాలు; 
మస్తకచ్చేదంబులును= శిరస్తాణాలు (తలపైని కప్పులు); మకుట= కిరీటాలు; కేయూర= అంగదాలు; హార= మాలలు; కంకణ= 
కడియాలు; అంగుళీయకంబులును= ఉంగరాలు; శిరః= తలలు; కర= చేతులు; వక్షస్‌= ఎదలు; కుక్షి= కడుపులు; కటి= మొలలు; 
చరణంబులును= కాళ్ళును; తునియలున్‌= తునుకలు; పజియలు= పర్రైలు; తుముళ్ళున్‌= చిన్నఖండాలు; పొళ్లున్‌+ఐ= చూర్గాలై; 
రాలినన్‌= రాలగా; ఆ+నేల= ఆ యుద్ధభూమి; ఘోరంబునున్‌= భయంకరం; అభిరామంబున్‌+ఐ= మనోజ్జమై; ఉండెన్‌= ఉండింది; 
సర్వభూతంబులును= సమస్త ప్రాణులును; బీభత్సున్‌= అర్జునుడిని; ప్రశంసించెన్‌= పొగిడాయి; కంసారి= కంసుడికి శత్రువైన 
శ్రీకృష్ణుడు; విస్మయ= ఆశ్చర్యంతోను; ప్రమద= ఆనందంలోను; మగ్న= మునిగిన; మానసుండు+అయి= మనస్సుగలవాడై; 
కిరీటిన్‌= అర్జునుడిని; కరతలంబునన్‌= అరచేత; అప్పళించి= చరచి; అగ్గించెన్‌= ప్రశంసించాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిని; 
ఆ+వీరరథికులన్‌= ఆ శూరులైన; రథంపై నిలిచి యుద్దం చేసేవారిని; పిలుకు మార్చి= చంపి; పేర్చి= విజృంభించి; రథాంగపాణిన్‌= 
చక్రహస్తుడైన శ్రీకృష్ణుడిని; చూచి; రథంబు= రథాన్ని; ఇంకన్‌= ఇక; రయంబునన్‌= వేగంగా; అక్కడకున్‌= పాండవులు యుద్దం 
చేసేకడకు; నడుపుము= నడిపించుము; అనుటయున్‌= అనగా. 

తాత్సర్యం: అని యోచించి అర్జునుడు సంశప్తకులను వధించడమే తగునని నిర్ణయించి వెనుకకు మళ్ళి, గాండీవ 
ధనుష్టంకారంచేత భూమ్యాకాశాల మధ్యభాగాన్ని నునుపు జేసి, దేవదత్తమనే శంఖ ధ్వనిచేత దశదిశలను చీల్చివేసి, 
దివ్య బాణాలను ప్రయోగించాడు. ఈ బాణజాలపు దెబ్బకు పతాకాలు, గొడుగులు, చామరాలు, దుందుభులు; 
శంఖాలు, కాహళులు, మద్దెలలు, కాడిమాకులు, ఇరుసులు, చ(క్రాలు, నొగలులు, ఏనుగు దంతాలు, తొండాలు, 
కుంభస్థలాలు, వెన్నెముకలు, గిట్టలు, మూపులు, తోకలు, విండ్డు, బాణాలు, రోకళ్ళు, ఇనుపగుదియలు, 
చురకత్తులు, అంకుశాలు, దేహరక్షణ కవచాలు, శిర(స్తాణాలు, కిరీటాలు, కేయూరాలు, హారాలు, కడియాలు, 
ఉంగరాలును, తలలు, చేతులు, ఎడదలు, కడుపులు, నడుములు, కాళ్ళు, తునుకలు, ప(రైలు, సూక్ష్మఖండాలు, 
పొళ్ళుగా మారి రాలగా ఆ యుద్ధభూమి భయంకరమూ, సుందరమూనై ఒప్పింది. సర్వప్రాణులు అర్జునుడిని 
ప్రశంసించాయి. శ్రీకృష్ణుడు ఆనందాశ్చర్యాలలో మునిగినవాడై అర్జునుడిని తన చేత చరచి మెచ్చుకొన్నాడు. ఇట్టా 
ఆ వీరరథికులను చంపి, విజృంభించి, శ్రీకృష్ణుడివైపు చూచి 'వెంటనే రథాన్ని పాండవులు యుద్దం చేసే వైపు 
నడుపు'మని అర్జును డనగా. 


నిశేషం: అర్జునుడు సంశప్తకులను వధించి బీభత్సం సృష్టించటం వలన బీభత్సుడు అనే పేరును ప్రయోగించడం సాభిప్రాయంగా ఉన్నది. 


ఆ. _ ఆతండట్ల చేయ నరవాయి గొనక సు । శర్మ దాను ననుజచయము. బెలుచ 
నెయిది 'పార్ట పార్ట యిట్లు వోందగునె యే । మనికి. బిలువ( బిలువి ననిన నతండు. 342 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 117 


ప్రతిపదార్థం: అతండు= ఆ అర్జునుడు; అట్టచేయన్‌= ఆ విధంగా బీభత్సాన్ని సృష్టించగా; అరవాయి+కొనక= భయపడక; 
సుశర్మ= (త్రిగర్తదేశాధిపుడైన సుశర్మ; తాను= తను; అనుజచయమున్‌= సోదరవర్గం; పెలుచన్‌= ఆ(గ్రహంతో; ఎయిది= 
వెంబడించి; పార్ట! పార్థ!= ఓ అర్జునా! అర్జునా!, అనికిన్‌= యుద్దానికి; ఏము= మేము; పిలువన్‌, పిలువన్‌= మళ్ళీ మళ్ళీ పిలువగా; 
ఇట్టు= ఈ విధంగా; పోందగునె?= పోవచ్చా?; అనినన్‌= అనగా; అతండు= ఆ అర్జునుడు. 


తాత్పర్యం: అర్జునుడు ఆ విధంగా యుద్ద రంగంలో బీభత్సాన్ని సృష్టించగా సుశర్మ, అతడి సోదరవర్గం భయపడక 
ఆగ్రహంతో వెంబడించి, 'పార్టా! పార్ధ! మేము యుద్దానికి మళ్ళీ మళ్ళీ పిలువగా నీ విట్లా పోవచ్చునా? అనగా; 
థె థి ఠా ౧ 
అపు డర్డునుడు. 
క “పిలిచిన మరలమి దగ ద। బ్దలముల( గాచుటయు వలయు; పని; యైనది; నీ 
వలసిన విధంబు సేసెద( । దల(కొను మొక తెటి(గు దైత్యదర్పధ్వంసీ!' 343 


ప్రతిపదార్థం: పిలిచినన్‌= పిలిస్తే మరలమి= మరల రాకుండటం; తగదు= మంచిది కాదు; ఆ+బలములన్‌= ఆ మన సైన్యాలను; 
కాచుటయున్‌= రక్షించటం కూడా; వలయు పని= ఆవశ్యకం; ఐనది= అయినది; దైత్యదర్పధ్వంసీ!= రాక్షసుల గర్వాన్ని అణచే ఓ 
కృష్ణా!; నీ= నీకు; వలసిన= కావలసిన; విధంబు= విధంగా; చేసెదన్‌= చేస్తాను; ఒక తెజంగు= ఒక మార్గం; తల(కొనుము= చూపుము. 
తాత్పర్యం: 'యుద్దానికి ఆహ్వానిస్తే తిరిగి రాకుండటం తగదు, మన సైన్యాలను కాపాడటం కూడా ఆవశ్యకమే. 
కృష్ణా! నీవు ఎట్టా చెపితే అట్టా చేస్తాను. ఒక త్రోవ చూపుము.” 


చ. అనుచు మురారి. జూచుటయు నాతండు దేరు మరల్ప మోమునం 

గినుక మునుంగు న వ్వొలయ.. గ్రీడి త్రిగర్తుని చాపదండకే 

తనములు ద్రుంచి పైపడిన తమ్ముల నంతకు ప్రోలి కన్షి యా 

తని నవలీల నొంచిన నతండు వెసంబడి మూర్ధవోవుడున్‌. 344 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; మురారిన్‌= శ్రీకృష్ణుని; చూచుటయున్‌= చూడగా; ఆతండు= కృష్ణుడు; తేరు= రథం; 
మరల్పన్‌= వెనుకకు మళ్ళింపగా; మోమునన్‌= ముఖంపై; కినుక= కోపం; మునుంగు= నిండిన; నవ్వు; ఒలయన్‌= వెలుగగా; 
క్రీడి= అర్జునుడు; త్రిగర్తుని= సుశర్మయొక్క; చాప దండ= ధనుస్సు దబ్బను; కేతనములు= పతాకాలను; (త్రుంచి= విరిచి; 
పైపడిన= మీదపడ్డ; తమ్ములన్‌= సుశర్మ తమ్ములను; అంతకు ప్రోలికిన్‌= యమధర్మరాజు యొక్క నగరానికి; అన్ఫి= పంపి; 
ఆతనిన్‌= ఆ సుశర్మను; అవలీలన్‌= తేలికగా; నొంచినన్‌= బాధింపగా, అతండు= ఆ సుశర్మ; వెసన్‌= వెంటనే; పడి= కూలి; 
మూర్చ+పోవుడున్‌= మూర్చిల్లగా. 
తాత్పర్యం: అంటూ అర్జునుడు కృష్ణుడిని చూడగా, అతడు రథాన్ని మరల్చాడు. ముఖాన కోపంతో నిండిన 
నవ్వు 'ప్రకాశించగా అర్జునుడు, సుశర్మ వింటి దబ్బను, పతాకాలను విరిచి, పైనవడ్డ సుశర్మ సోదరులను చంపి, 
అతడిని అవలీలగా బాధింపగా, అతడు వెంటనే మూర్చపోగా. 


వ. మగిడి యట నిరూపించి నారాయణు నుద్దేశించి. 345 
ప్రతిపదార్దం: మగిడి= తిరిగి; అట= అక్కడ; నిరూపించి= చూపి; నారాయణున్‌= శ్రీకృష్ణుడిని; ఉద్దేశించి= గురించి. 
9 ac) యు 


తాత్పర్యం: అర్జునుడు మరల పాండవులు యుద్దం చేసేవైపు చూచి, శ్రీకృష్ణునితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“పాటిడు మన సేన పర.౧ెడు€ బెంధూళి | నభము గోలాహల క్షుభిత మయ్యె 
భగదత్తు శుండాల మెగచుచు నున్నది । పఅపుము వెస దానిపై రథంబు 

నావుడు నతండు మహావేగమున రథ్య | ముల. దోలంగ6 గిరీటి యలవు6 జలము 
మెటియంగ నీమొన మెజుంగు వాలమ్ముల । నజఖుము సేయుచు సింహనాదమునకు. 


తే.  బ్రాపులై దేవదత్తంబు రవము గుణము । రావమును దిక్తటంబుల వ్రయ్యం జేయ 
వచ్చి వివ్వచ్చు. డడ్డంబు సొచ్చె వీక(। జండచేష్టితోద్దండ వేదండమునకు. 346 


ప్రతిపదార్థం: పాణెడు= పారిపోయే; మనసేన= మన సైన్యం; పెంధూళి= మిక్కిలిదుమ్ము; పరగాడున్‌= లేస్తున్నది, నభము= 
ఆకాశం; కోలాహల= సందడిచేత; క్షుభితము+అయ్యెన్‌= కల్గోలితమైనది; భగదత్తు= భగదత్తుడి; శుండాలము= సుప్రతీకగజము; 
ఎగచుచునున్నది= ఎగిరిపడుతున్నది; రథమును= తేరును; వెసన్‌= వేగంగా; దానిపైన్‌= ఆ ఏనుగు పైకి; పజపుము= నడిపించుము; 
నావుడున్‌= అనగా; అతండు= శ్రీకృష్ణుడు; మహావేగమునన్‌= మిక్కిలి వేగంగా; రథ్యములన్‌= గుర్రాలను; తోలంగన్‌= నడపగా; 
కిరీటి= అర్జునుడు; అలవున్‌= బలము; చలము= మాత్సర్యం; మెజయంగన్‌= (ప్రకాశించగా; నీమొన= నీ (ధృతరాష్ట్రుని) సైన్యాన్ని; 
మెణు(గు= ప్రకాశించే; వాలు+అమ్ములన్‌= వాడిగల బాణాలతో; నజుము+చేయుచున్‌= పొడి చేస్తూ; సింహనాదమునకున్‌= 
పెనుబొబ్బకు; ప్రాపులై= తోడై; దేవదత్తంబు= దేవదత్త శంఖము యొక్క; రవము= ధ్వని; గుణము= అల్లెత్రాటి; రావమును= 
నాదాన్ని; దిక్‌+తటంబులన్‌= దిక్కుల కొనలను; వ్రయ్యన్‌+చేయన్‌= చీల్చగా; వచ్చి; వివృచ్చుండు= అర్జునుడు; వీంకన్‌= 
ఉత్సాహంతో; చండ= (క్రూరమైన; చేష్టిత= చేష్టలుగల; ఉద్దండ= భయం గొలిపే; వేదండమునకున్‌= సుప్రతీక గజానికి; అడ్డంబు= 
అడ్డంగా; చొచ్చెన్‌= వచ్చాడు. 

తాత్పర్యం: 'మన సేన పారిపోతున్నది. దుమ్ము అపారంగా పైకగయటం వలన ఆకాశమంతా సందడిచే 
కల్గోలితమైనది. భగదత్తుడి సుప్రతీక గజం విజృంభిస్తున్నది. రథాన్ని వేగంగా ఆ ఏనుగుపైకి నడిపించుము” అనగానే 
శ్రీకృష్ణుడు మహావేగంగా గుర్రాలను నడిపేసరికి, అర్జునుడు బలం, మాత్సర్యం ప్రకాశించగా నీ సైన్యాన్ని ప్రకాశించే 
వాడిగల బాణాలతో పొడి పొడి చేస్తూ, సింహనాదానికి దేవదత్త శంఖ ధ్వానం, అల్లైత్రాటి నాదం తోడై దిగంతాలను 
చీల్చగా ఉత్సహించి, (క్రూర చేష్టలు చేసే భయంకరమైన సుప్రతీకగజానికి అడ్డంగా వెళ్ళాడు. 


క. అన విని ధృతరాష్తుం డి । టను సంజయుతోడ 'భీషణాటోపత న 
ర్టును( డి ట్లెయిదిన భగద । త్తుని కతనికి నేమి భంగి దురమయ్యె నొకో!' 347 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అనగావిని; ధృతరాష్ట్రుండు; సంజయు తోడన్‌= సంజయుడితో; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; 
అర్జును(డు; భీషణ+ఆటోపతన్‌= భయంకరమైన వేగిరపాటుతో; ఇట్టు= ఈ విధంగా; ఎయిదినన్‌= వెంబడించగా; భగదత్తునికిన్‌= 
భగదత్తుడికి; అతనికిన్‌= అర్జునునికి; ఏమి భంగి= ఏ విధంగా; దురము= యుద్దం; అయ్యెన్‌+ఒకో!= అయిందో! 


తాత్సర్యం: అనగా విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. “అర్జునుడు భయంకరమైన వేగిరపాటుతో 
వెంబడించగా భగదత్తుడికీ, అర్జునుడికీ ఏ విధంగా యుద్దం జరిగిందో! 


ఉ. నావుడు నాత. డా ధరణినాథున కిట్లను'నట్లు దా(కినం 
జేవ దలిర్ప విక్రమవిశ్చంఖలు(దై భగదత్తు( డుగ్ర బా 
ణావలి. బార్జుపై6 బటిపె; ననియు నవ్వుచు. ద్రుంచివైచి య 
ద్దేవసముండు నొంచె దృఢ దీప్తశరంబుల దంతి నాతనిన్‌. 348 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 119 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆత(డు= సంజయుడు; ఆ ధరణినాథునకున్‌= ధృతరాషుడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా 
అన్నాడు; అట్టు= ఆ విధంగా; తాంకినన్‌= ఎదుర్కొనగా; చేవ= బలం; తలిర్పన్‌= అతిశయించగా; విక్రమ విశ్చంఖలుండు+ఐ= 
పరాక్రమం చేత అడ్డులేనివాడై; భగదత్తుండు= భగదత్తుడు; ఉగ్రబాణావలిన్‌= భయంకరమైన బాణ సమూహాన్ని; పార్టుపైన్‌= 
అర్జునుడిపై; పజపెన్‌= ప్రసరింపజేశాడు; ఆ+దేవసముండు= దేవతలతో సమానుడైన ఆ అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; 
అన్నియున్‌= బాణాలన్నింటిని; త్రుంచి= విరిచి; దంతిన్‌= సుప్రతీకగజాన్ని; ఆతనిన్‌= భగదత్తుడిని; దృఢ= కఠినమైన; దీప్త= 
ప్రకాశించే; శరంబులన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు. 


తాత్సర్యం: అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్టా అన్నాడు. 'అట్లా అర్జునుడు ఎదుర్కొనగా, అతిశయించిన బలంతో 


విక్రమంచేత అడ్డులేనివాడై భగదత్తుడు, అర్జ్హునుడిపై భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. దేవసముడైన అర్జునుడు 
నవ్వుతూ ఆ బాణాలన్నిటిని ఖండించి, సుప్రతీక గజాన్నీ, భగదత్తుడినీ బలమైన (ప్రకాశించే బాణాలతో బాధించాడు. 


తే. అలు(గుటమ్ములు దాశిన నలిగి భద్ర । కుంభి రౌద్రంబు సొంపారC గొలిపె నతండు 
వారి సేనల గోపికావరుండు నరుడు । దెగిరి తెగి రను పలుకుల దిగులు వుట్ట. 349 


ప్రతిపదార్థం: అలు(గు+అమ్ములు= కత్తి పదునువంటి పదునుగల బాణాలు; తా(కినన్‌= తాకగా; అలిగి= కోపించి; అతండు= 
భగదత్తుడు; భద్రకుంభి= (శ్రేష్టమైన భద్రగజం - సుప్రతీక గజం; రౌ(ద్రంబు= క్రోధము; సొంపు+ఆరన్‌= అందంమీరగా; కొలిపెన్‌= 
పురికొలిపాడు; వారి సేనలు= పాండవ సేనలు; గోపికావరు(డున్‌= కృష్ణుడును; నరుండును= అర్జునుడు; తెగిరి, తెగిరి= 
చనిపోయారు, చనిపోయారు; అను పలుకులన్‌= అను మాటలచేత; దిగులు+పుట్టన్‌= భయం కలుగగా. 


తాత్సర్యం: అతి తీక్ష్‌ణములైన బాణాలు తాకగా కోపించి ఆ భగదత్తుడు, పాండవ సేనలో కృష్ణార్ణునులు చచ్చారు, 
చచ్చారు అనే మాటలతో భయపడేటట్టు, సుప్రతీక గజం యొక్క క్రోధం సొంపు మీరగా వారలపైకి దానిని పురికొల్పాడు. 


క. బలువిడి( గరి గవియుండు వెస । దొలంగించె రథంబు వెరవుతో హరి యదియి 
ట్టలమగు రయమునం జని త । ద్దలము బడల్పడ6గ6 జేసి. బార్జివముఖ్యా! 350 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= ధృతరాష్ట్ర మహారాజా!; బలువిడిన్‌= పరాక్రమంతో; కరి= సుప్రతీకగజం; కవియుడున్‌= 
ఎదిరించగా; వెసన్‌= వెంటనే; హరి= శ్రీకృష్ణుడు; వెరవుతోన్‌= ఉపాయంతో; రథము= రథాన్ని; తొల(గించెన్‌= దూరం 
కొనిపోయినాడు; అది= ఆ సుప్రతీకం; ఇట్టలమగు= మిక్కిలి; రయమునన్‌= వేగంతో; చని= పోయి; తద్‌+బలము= ఆ పాండవుల 
సైన్యం; బడల్పడ(గన్‌+చేసెన్‌= ఆయాసపడేటట్లు చేసింది. 

తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! పరాక్రమం మీర సుప్రతీక గజం విజృంభించగా శ్రీకృష్ణుడు వెంటనే ఉపాయంగా 
రథాన్ని ప్రక్కకు తొలగించాడు. ఆ ఏనుగు మిక్కిలి వేగంగా వెళ్ళి ఆ పాండవ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. 
క. హరి నేమియు నననేరక । కరిదెస( గనుంగొనుచు నవుడు గజిచుచు. 'బో ని 

మ్మరద'మని పలికె. గవ్వడి | హరులను సమ్ముఖము సేసె నతడు గరటికిన్‌. 351 

ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; హరిన్‌= కృష్ణుడిని; ఏమియున్‌= ఏమీ; అననేరక= అనజాలక; కరి= సుప్రతీకం; దెస= 
వైపు; కనుంగొనుచున్‌= చూస్తూ; అవుడు= పెదవి; కఐచుచున్‌= కొరుకుతూ - కోపంతో; అరదము= రథాన్ని; పోనిమ్ము= పోనిమ్ము; 


అని పలికెన్‌= అని అన్నాడు; అతండు= శ్రీకృష్ణుడు; హరులను= గుర్రాలను; కరటికిన్‌= సుప్రతీకగజానికి; సమ్ముఖము+చేసెన్‌= 
ఎదురుగా పోనిచ్చాడు. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అర్జునుడు కృష్ణుడిని ఏమీ అనలేక సుప్రతీకగజంవైపు చూస్తూ, కోపంతో పెదవి కొరుకుతూ, రథాన్ని 
పోనిమ్మన్నాడు. కృష్ణుడు రథాన్ని సుప్రతీకానికి ఎదురుగా తీసుకొనిపోయాడు. 
నిశేషం: 'కరిదెస కనుగొనుట, పెదవి గరచుటి వంటి చర్యల వలన అర్జునుడిని ఆవేశించిన 'క్రోధాదులు వ్యక్తమవుతున్నాయి. 


క. శౌరి మెయిని భగదత్తుడు । నారసములు నినిచి యేసె; నరు€ డల్లి మహో 
దారోద్దతి. దచ్చాపవి । దారణ మొనరించి గ్రుచ్చె. దనువున( దూపుల్‌. 352 


ప్రతిపదార్థం: భగదత్తుండు= ప్రాగ్గ్యోతిషాధిపతి అయిన భగదత్తుడు; శౌరి= కృష్ణుడి; మెయిని= దేహంపై; నారసములు= బాణాలు; 
నినిచి ఏసెన్‌= నింపివేశాడు; నరుండు= అర్జునుడు; అల్గి= కోపించి; మహోదార= మిక్కిలి సూటి అయిన; ఉద్ధతిన్‌= గర్వంతో; 
తద్‌+చాప= ఆ భగదత్తుడి వింటిని; విదారణము+ఒనరించి= చీల్చి; తనువునన్‌= దేహంపై; తూపుల్‌= బాణాలు; గ్రుచ్చెన్‌= నాటాడు. 


తాత్సర్యం: భగదత్తుడు శ్రీకృష్ణుడి దేహంమీద బాణాలను నింపివేశాడు. అపుడు అర్జునుడు కోపించి మిక్కిలి 
గర్వంతో అతడి ధనుస్సును విరిచి, అతడి శరీరంపై బాణాలను నాటాడు. 


సీ. కోపంబు గదిరి ప్రాగ్టోతిషపతి చతు । రశ తోమరము లింద్రతనయు మీంద 
నడరించుటయు, నవి పొడిసేసి క్రీడి యే | నుంగు పక్కెర చిటునుగ్గు సేయ 
నది గప్పియున్న మేఘావలి విచ్చిన । కొండ చందంబున నుండె; శక్తి 
గొని భగదత్తుండు దనుజభంజను వైవ | నడుమ ముత్తునియగా నటిక( బార్జు6; 


తే. డాతపత్రంబు దునిమిన నతని మకుట | మతండు ఘన తోమరంబున నగల జేయ 
మెచ్చు. గినుకయు. బొడమ వివ్వచ్చు( డుగ్ర। విశిఖసప్తతి. జొనిపె నవ్వీరుమేన. 353 


ప్రతిపదార్థం: కోపంబు= (క్రోధం; కదిరి= అతిశయించి; ప్రాగ్బుతిషపతి= భగదత్తుడు; చతుర్దశ తోమరములు= పధ్నాలుగు 
ఇనుపగుదియలు; ఇంద్రతనయుమీ(దన్‌= అర్జునుడి మీద; అడరించుటయున్‌= వేయగా; (క్రీడి= అర్జునుడు; అవి= ఆ ఇనుప 
గుదియలను; పొడిచేసి= పొడిగా చేసి; ఏనుంగు= సుప్రతీకగజం యొక్క; పక్కెర= అంగీని; చిణునుగ్గు= సన్ననిపొడిగా; చేయన్‌= 
చేయగా; అది= ఆ సుప్రతీకం; కప్పి ఉన్న= కమ్ముకొనిన; మేఘావలి= మబ్బులగుంపు; విచ్చిన= తొలగిన; కొండ= పర్వతం; 
చందంబునన్‌= విధంగా; ఉండెన్‌= ఉండినది; భగదత్తుండు; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని; కొని= తీసికొని; దనుజభంజను= కృష్ణుడిని; 
వైవన్‌= కొట్టగా; పార్టు(డు= అర్జునుడు; నడుమ= మధ్యలోనే; ముత్తునియగాన్‌= మూడు ముక్కలయ్యేటట్టుగా; నజకెన్‌= ఖండించాడు; 
ఆతపదత్రంబు= ఛత్రాన్ని; తునిమినన్‌= విరువగా; అతని= అర్జునుడి; మకుటము= కిరీటాన్ని; అతండు= ఆ భగదత్తుడు; 
ఘనతోమరంబునన్‌= గొప్ప చిల్లకోలతో; అగలన్‌+చేయన్‌= భేదించగా; మెచ్చున్‌= పొగడ్త; కినుకయున్‌= కోపమును; పొడమన్‌= 
కలుగగా; వివ్వచ్చు(డు= అర్జునుడు; ఉగ్ర= భయంకరమైన; విశిఖసప్రతిన్‌= డెబ్బెబాణాలను; ఆ+వీరు= ఆ వీరుడైన భగదత్తుడి; 
మేనన్‌= దేహంలో; జొనిపెన్‌= నాటాడు. 

తాత్సర్యం: భగదత్తుడు మిక్కిలి కోపంతో పదునాల్గు ఇనుప గుదియలు అర్జునుడి మీద వేయగా , అర్జునుడు 
ఆ ఇనుపగుదియలను పొడిగా చేసి, తరువాత సుప్రతీకగజం యొక్క అంగీని తుక్కు తుక్కు చేశాడు. అపు 
డా సుప్రతీక గజం కమ్ముకొన్న మబ్బులు తొలగిన పర్వతం వలె ఉండింది. భగదత్తుడు శక్తి అనే ఆయుధాన్ని 
తీసికొని కృష్ణుడిపై వేయగా; అర్జునుడు మధ్యలో దానిని మూడు ముక్కలయ్యేటట్టు నరికాడు. అంతేకాక, అతడి 
గొడుగును కూడ తునుమగా, భగదత్తుడు అర్జునుడి కిరీటాన్ని ఘనతోమరంతో భేదించాడు. పొగడ్త, కోపం కలుగగా 
అర్జునుడు భయంకరమైన డెబ్బది బాణాలను భగదత్తుడి దేహంలో నాటాడు. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 121 


మ. రభసోదగ్రతం బూని దీప్తు లడరం బ్రాగ్టోతిషాధీశ్వరుం 
డభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు సూ 
చి భుజోల్లాస విభాసియై పెలుచ వైచెం దద్దలం బెల్ల భూ 
రి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్ణిల్లంగ రౌద్రాకృతిన్‌. 354 


ప్రతిపదార్థం: రభస= తీవ్రమైన; ఉదగ్రతన్‌= అహంకారంతో; ప్రాగ్భోతిష+అధీశ్చరుండు= భగదత్తుడు; నిజ+అంకుశంబు= తన అంకుశాన్ని; 
అభిమం(త్రించి= మంత్రంతో సంస్కరించి; దీస్తలు= మెరుగులు; అడరన్‌= చిమ్మగా; పెలుచన్‌= ఆగ్రహించి; తద్‌+బలంబు+ఎల్లన్‌= 
అర్జునుడి యొక్క సైన్యం అంతయు; భయ+ఉద్రేక తరంగితంబు+అగుచున్‌= భయంయొక్క ఆధిక్యంతో చలిస్తున్నదై; ఘూర్లిల్లంగన్‌= 
తిరుగగా; రౌద్రాకృతిన్‌= భయంకర రూపంతో; భుజ= బాహువుల; ఉల్లాస= విజృంభణచేత; విభాసి+ఐ= వెలుగుతున్నవాడై; 
దివిజ+ఇం(ద్ర+అపత్యవక్షంబు= దేవేంద్రుడి పుత్రుడైన అర్జునుడి హృదయాన్ని, చూచి= గురిచూచి; వైచెన్‌= ప్రయోగించాడు. 
తాత్సర్యం: తీవ్రమైన అహంకారంతో భగదత్తుడు తన అంకుశాన్ని అభిమంత్రించి, మెరుగులు చిమ్మగా, 
ఆగ్రహించి, బాహువుల విజృంభణచేత (ప్రకాశిస్తూ; భయంకరాకారుడై అర్జునుడి హృదయాన్ని గురిచూచి దాన్ని 
ప్రయోగించాడు. అపుడు పాండవ సైన్యమంతా మితిమీరిన భయంతో గడగడలాడింది. 


విశేషం: ఇందులో రౌద్రరసం కన్నులకు గట్టినట్టు వర్ణించబడింది. 
ల ౧ దం 


ఉ. అప్పుడు శౌరి పార్గ్టునకు నడ్డముగా( దన మే నమర్ది ను 
Cr ca pr 

న్ల ప్పెసలారు పెరురమునం ధరియించిన నమ్మహాస్త మం 

దొప్పె నవారుణాంబుజ కృతోజ్ఞ్యల మాలికయై చిరస్థితిం 

జొప్పడి నూతనాభ్రతల శోభితమైన మెటుంగు చాడ్పునన్‌. 355 
ప్రతిపదార్థం: అప్పుడు= భగదత్తుడు అంకుశం వేసినప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు, పార్టునకున్‌= అర్జునుడికి; అడ్డముగాన్‌= అడ్డంగా; 
తన= తన యొక్క; మేను= దేహం; అమర్చి= పెట్టి; నున్‌+కప్పు+ఎసలు+ఆరు= నున్నటి నల్లదనం అతిశయించే; 
పేరు+ఉరమునన్‌= విశాలమైన హృదయమునందు; ధరియించినన్‌= తాల్చగా; ఆ+మహా+అ(స్రము= ఆ గొప్పదైన అంకుశం; 
అందున్‌= ఆ హృదయంలో; నవ= (క్రొత్తదగు; అరుణ= ఎర్రని; అంబుజ= కమలాలచేత; కృత= చేయబడిన; ఉజ్ఞ్యల= ప్రకాశించే; 
మాలిక+ఐ= హారమై; చిరస్థితిన్‌= చిరస్థాయిగా; చొప్పడి= ఉండి; నూతన+అ(భ్రతల శోభితము+ఐ= (క్రొత్తగా ఆకాశంలో 
అలంకృతమైన; మెణుంగు= విద్యుల్లత; చాడ్పునన్‌= వలె; ఒప్పెన్‌= (ప్రకాశించింది. 
తాత్సర్యం: భగదత్తుడు అంకుశాన్ని ప్రయోగించినపుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి, నల్లనై 
నిగనిగలాడే హృదయంమీద ఆ అంకుశాన్ని ధరించాడు. అప్పు డా మహాస్తం శ్రీకృష్ణుడి వక్షస్త్రలంలో అప్పుడే వికసించిన 
అరుణ కమలాల మాల అయి ప్రకాశిస్తూ స్థిరంగా ఉండి, (క్రొత్తగా ఆకాశంలో అలంకృతమైన విద్యుల్లతవలె ఒప్పింది. 
విశేషం: అలం: ఉపమ. భయావహమైన భగదత్తుడు ప్రయోగించిన అంకుశం శ్రీకృష్ణుడి హృదయంలో అరుణ కమలహారంగా 
మారడం విస్మయాన్ని కలిగించే దృశ్యం. దీని వలన అద్భుతరసం వ్యక్తమౌతున్నది. 
చ. కనుగొని ఫల్గునుండు “మురఘస్మర! యి ట్లగునయ్య సొంపు నొం 

దిన కరుణా విశేషమునం దేరికి సారథి వైతి గాక యే 

పనులును బూని చేయు టిది పాడియె? తేజము నీవు దప్పం జూ 

చిన జెడదే? ననుం జులుక( జేసితి మాటలు వేయు నేటికిన్‌? 356 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఫల్లునుండు= అర్జునుడు; కను(గొని= ఈ అద్భుతాన్ని చూచి; మురఘస్మర!= మురాసురవధ జేసిన శ్రీకృష్ణా]; 
సొంపును+ఒందిన= సమృద్దమైన; కరుణా విశేషమునన్‌= విశేషమైన దయవలన; తేరికిన్‌= రథానికి; సారథివి= రథాన్ని నడిపేవాడవు; 
ఐతి+కాక= అయినావు గాక; ఇట్టు+అగునయ్యా!= ఇట్టా జరుగుతుందా!; ఏ పనులును= చిన్నది పెద్దది అనక ఏ పని అయినా; 
పూని= ప్రయత్నించి; చేయుట= చేయటం; ఇది; పాడియె?= తగునా?; తేజము= శౌర్యం; నీవు= మహిమాన్వితుడవైన నీవు; 
తప్పన్‌+చూచినన్‌= అన్న మాటను తప్పితే; చెడదే?= నశించదా?; ననున్‌= నన్ను; చులుకన్‌+చేసితి(వి)= తేలిక పరిచాను; 
మాటలు, వేయున్‌+ఏటికిన్‌= పెక్కు మాటలెందుకు? 


తాత్సర్యం: అర్జునుడు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూచి “ఓ కృష్ణా! ఇట్టా నీవు చేయటం సమంజసమేనా? 
నాపైగల అపారమైన కరుణావిశేషంచేత నాకు సారథివైతే కావచ్చుగాక! నేను చేయదగిన శత్రు సంహారాదులను 
కూడా నీవే చేయటం ధర్మమా? నీవు మాట తప్పితే నా పరాక్రమానికి లోటు రాదా? వేయి మాటలు ఏల? 
నన్ను చులుకనచేశావు.” 


వ. అని దూటినం గృష్టుండు 'దొల్లి భూమిదేవి గామించి యోగనిద్రా సమయావసాన సుప్రబుద్ధుండై యున్న 
విష్ణుకడకుం జనుటయు, నతండు తతృంగతిం బ్రీతుండై యన్న్మాతికి వరంబిచ్చుటయు, నవ్వరంబున 
నవ్వెలంది యం దుదయించిన నరకునకు వైష్ణవాస్తంబు విధేయం బగుటయు, నది భగదత్తాయత్తంబై 
యునికియుం, దద్దోర సాధనంబు దనకు దక్క నొరులకు నోర్వరామియు నెజింగించి, యిది యట్లకాక 
దీన నేమి యని మజియుం దగు మాటలం గిరీటి ననునయించి విరోధిం జూపి వీ. డిప్పరమసాధనంబు 
వృథయగుటం జేసి వెఐంగు పడియున్నవాండు ; వీని తండ్రిని నేను దెగంజూచిన ట్లీ క్రూరకర్మునిం బిలుకు 
మార్పు మనిన గొండొకతేజి యాతండు గాండీవ గుణంబు సారించి దృఢముష్టి నేయుటయు. 357 


ప్రతిపదార్థం: అని; దూజినన్‌= మందలించగా; కృష్ణుండు; తొల్లి= పూర్వం; భూమిదేవి= భూదేవి; కామించి= కోరి; యోగనిద్రా= 
యుగాంతంలో విష్ణువు పొందే నిద్ర; సమయ= కాలంయొక్క; అవసాన= సమాప్తంలో; సుప్రబుద్దుండై= మేల్కొన్నవాడై; ఉన్న; 
విష్ణుకడకున్‌= విష్ణుమూర్తివద్దకు; చనుటయున్‌= వెళ్ళగా; అతండు= ఆ విష్ణువు; తద్‌+సంగతిన్‌= భూదేవియొక్క కూడికతో; 
పీతుండై= సంతుష్టుడై; ఆ+నాతికిన్‌= ఆ భూదేవికి; వరంబు= వరం; ఇచ్చుటయున్‌= ఇవ్వగా; ఆ+వరంబునన్‌= ఆ వరంవలన; 
ఆ+వెలందియందున్‌= ఆ భూదేవియందు; ఉదయించిన= పుట్టిన; నరకునకున్‌= నరకాసురుడికి; వైష్ణవ+అ(స్తంబు= విష్ణు 
సంబంధమైన- అస్త్రం; విధేయంబు= స్వాధీనం; అగుటయున్‌= కావటం వలన; అది= ఆ వైష్ణవాస్తం; భగదత్త+ఆయత్తంబు+ఐ= 
భగదత్తుడి వశమై; ఉనికియున్‌= ఉండటం వలన; తద్‌+ఘోరసాధనంబు= ఆ భయంకరమైన అ(స్తం; తనకున్‌= కృష్ణుడికి;తక్కన్‌= 
తప్ప; ఒరులకున్‌= ఇతరులకు; ఓర్వరామియున్‌= సహించరాకుండటం; ఎటింగించి= తెలిపి; ఇది+అట్లకాక= ఇది ఆ విధంగా 
కావలసింది; దీనన్‌= దీనివలన; ఏమి?= ఐనదేమిటి?; అని; మజియున్‌= ఇంకా; తగుమాటలన్‌= తగిన మాటలతో; కిరీటిన్‌= 
అర్జునుడిని; అనునయించి= ఓదార్చి; విరోధిన్‌= శత్రువైన భగదత్తుడిని; చూపి= చూపించి; వీ(డు= ఈ భగదత్తుడు; ఈ+పరమ 
సాధనంబు= ఈ గొప్ప అస్త్రం; వృథ= వ్యర్థం; అగుటన్‌+చేసి= కావటం వలన; వెణంగుపడి= ఆశ్చర్యపడి; ఉన్నవాండు= ఉన్నాడు; 
వీని= వీడియొక్క; తం(డ్రిని= నరకాసురుడిని; నేను; తెగన్‌+చూచినట్టు= చంపినట్టు; ఈ (క్రూరకర్మునిన్‌= దుష్కార్యాలు చేసే 
వీడిని; పిలుకు మార్పుము= సంహరించుము; అనినన్‌= అనగా; కొండొక తేటీ= కొంచెం ప్రసన్నుడై; ఆతండు= ఆ అర్జునుడు; 
గాండీవగుణంబు= గాండీవమనెడు ధనుస్సు యొక్క అల్లైత్రాటిని; సారించి= ఎక్కువెట్టి; దృఢముష్టిన్‌= బలమైన పిడికిలితో; 
ఏయుటయున్‌= వేయగా. 


తాత్పర్యం: అని అర్జునుడు మందలించగా, శ్రీకృష్ణుడు, 'పూర్వం యుగాంతంలో పోయే నిద్రా సమయంముగియగా 
మేల్కొన్న విష్ణుమూర్తి కడకు భూదేవి కామించి వెళ్ళింది. అపుడు ఆ విష్ణువు భూదేవి కూడికతో ప్రసన్నుడై ఆమెకు 
వరాన్ని ప్రసాదించాడు. దానివలన భూదేవికి పుట్టిన నరకాసురుడికి వైష్ణవాస్తం స్వాధీనమైనది. అది తర్వాత అతని 
పుత్రుడైన భగదత్తుడి వశమైంది. కాబట్టి ఆ ఘోరమైన వైష్ణవాస్తం తనకు తప్ప ఇతరులకు సహించరానిది. అందుకే 
తాను దానిని అడ్డుకొనవలసి వచ్చింది. దీనివలన అయిందేమి?టని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చి, శత్రువైన 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 123 


భగదత్తుడిని చూపించి, వీడు ఈ దివ్యాస్తం వ్యర్థం కావటం వలన ఆశ్చర్యపడ్డాడు. నేను వీడి తండ్రిని చంపినట్టు 
నీ వీ క్రూరకర్ముడిని తెగటార్భవలసినదని చెప్పాడు. ఇది విని ప్రసన్నుడై అర్జునుడు తన గాండీవ ధనుస్సును 
ఎక్కుపెట్టి శక్తి కొలది వేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


భగదత్తుండు సుప్రతీకంబుతోడ నర్జునుచే. జచ్చుట (సం. 7-28-40) 


ఉ. వాలిక దొడ్డనారసము వజ్రము శైలము దాంకునాకృతిన్‌ 
ఫాలము మీద. దాశిన నిభంబు వెసం బడి కొమ్ము లూంతగా 
వ్రాలుడు నర్ధచంద్రరుచిర ప్రదరంబున( ద్రుంచె బాణ వి 
ద్యాలసితుండు గ్రీడి భగదత్తుని కంఠ మకుంఠితోద్ధతిన్‌. 358 


ప్రతిపదార్థం: వాలిక= వాడి అయిన; దొడ్డ= పెద్ద; నారసము= బాణం; వజ్రము= వజ్రాయుధం; శైలము= పర్వతాన్ని; తాంకు= 
తాకునట్టి; ఆకృతిన్‌= విధంగా; ఫాలముమీ(దన్‌= నొసటిపై; తాంకినన్‌= తాకగా; ఇభంబు= సుప్రతీకగజం; వెసన్‌+పడి= వెంటనే 
పడి; కొమ్ములు= దంతాలు; ఊంతగాన్‌= ఆధారంగా; వ్రాలుడున్‌= వాలగా; బాణవిద్యా= అ'స్త్రవిద్యచేత; లసితుండు= ఒప్పువాడగు; 
క్రీడి= అర్జునుడు; అకుంఠిత= మొక్కవోని; ఉద్దతిన్‌= గర్వంతో; అర్హచం[ద్ర= అర్హచంద్రుడివలె; రుచిర= ఒప్పే; ప్రదరంబునన్‌= 
బాణంతో; భగదత్తుని= భగదత్తుడి యొక్క, కంఠము= తలను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్పర్యం: వాడి అయిన గొప్ప బాణం, వజ్రాయుధం పర్వతాన్ని తాకినట్టు నొసటిని తాకగా ఆ సుప్రతీక గజం 


దంతాలు ఊతగా ఒరిగిపోయింది. అపుడు అగస్రవిద్యానిపుణుడైన అర్జునుడు గర్వాతిశయంతో పొంగి, అర్హచంద్రుడివలె 
ఒప్పే బాణంతో భగదత్తుడి కంఠాన్ని ఛేదించాడు. 


వ. ఇట్లు దంతిని భగదత్తునిం బరిమార్చి మాటులేక మలయు మధ్యమ పాండవునిం గనుంగొని శకుని తమ్ములు 
వృషకుండును, నచలుండును దా౭కిన నతండు వృషకుని రథరథ్య సూత ధ్వజచ్చత్రచామరంబులు రూపటి 
నబికుటయు, నాతండు సోదరుని రథంబెక్కె నప్పుడు వారి కడ్డపడిన గాంధార వీరరధిక పంచశతంబు. 
బంచత్వంబు నొందించిన సంక్రందననందను నురవడికిం దెరలక యేకరథస్థులగు నయ్యిరువురుం 
బరాక్రమించిన. 359 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దంతిని= సుప్రతీక గజాన్ని; భగదత్తునిన్‌= భగదత్తుడిని; పరిమార్చి= చంపి; మారులేక= 
ఎదురులేక; మలయు= ఒప్పే; మధ్యమ పాండవునిన్‌= అర్జునుడిని; కనుంగొని= చూచి; శకుని తమ్ములు= శకునియొక్క సోదరులు; 
వృషకుండును= వృషకుడును; అచలుండును= అచలుడును; తాశినన్‌= ఎదుర్కొనగా; అతండు= అర్జునుడు; వృషకుని= 
వృషకుడి యొక్క; రథ= రథం; రథ్య= గుర్రాలు; సూత= సారథి; ధ్వజ= పతాకం; చామరంబులు= వీవనలు; రూపజన్‌= 
నశించగా; నజకుటయున్‌= ఖండించగా; ఆతండు= వృషకుడు; సోదరుని= సోదరుడి యొక్క; అరదంబు= రథం; ఎక్కెన్‌= 
ఎక్కాడు; అప్పుడు= ఆ సమయంలో; వారికిన్‌= వృషకునికి, అచలునికి; అడ్డపడిన= సహాయంగా వచ్చిన; గాంధార= గాంధారదేశపు; 
వీర= శూరులైన; రథిక= రథంపై నిలిచి యుద్దం చేసే; పంచశతంబున్‌= ఐదు వందలమందిని; పంచత్వంబున్‌+ఒందించిన= 
చంపిన; సంక్రందన నందనుని= ఇంద్రుడి పుత్రుడైన అర్జ్హునుడియొక్క; ఉరవడికిన్‌= అతి వేగానికి; తెరలక= తొలగిపోక; 
ఏకరథస్టులు+అగు= ఒకే రథంపై ఉన్న; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు కూడ; పరా(క్రమించినన్‌= పరాక్రమం చూపగా. 


తాత్సర్యం: ఇట్టా సుప్రతీక గజాన్ని, భగదత్తుడిని చంపి ఎదురులేకున్న అర్జునుడిని చూచి శకుని తమ్ములైన 
వృషకుడు, అచలుడు ఎదుర్కొన్నారు. అపుడు అర్జునుడు వృషకుడి రథాన్ని, గుర్రాలను, సారథిని, పతాకాన్ని, 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


గొడుగును, చామరాలను ఖండించగా, వాడు తమ్ముడి రథం ఎక్కాడు. అంతలో వారికి సహాయంగా వచ్చిన 
ఐదు వందల గాంధార రథిక వీరులను హతమార్చిన అర్జునుడి తీవ్రతకు తొలగిపోక, ఒకే రథంపై ఉన్న ఆ 
ఇద్దరు పరాక్రమాన్ని చూపగా. 
తే. చేరియుండుట ననువైన వారి నొక్క। నారసంబునం బడనేసి నరుండు; దాని 

జూచి కన్నీరు నించి నీ సుతులు సాల(। గుంది రర్జును నపుడు మార్మొనియె శకుని. 360 


ప్రతిపదార్హం: చేరి ఉండుటన్‌= దగ్గర ఉండటం వలన; అనువైన వారిన్‌= అందుబాటులో ఉన్నవారిని; నరుండు= అర్జునుడు; 
ఒక్క= ఒకే; నారసంబునన్‌= బాణంతో; పడన్‌+ఏసెన్‌= కూల్చాడు; దానిన్‌+చూచి= ఆ విషాద సంఘటనను చూసి; నీ సుతులు= 
నీ కొడుకులైన దుర్యోధనాదులు; కన్నీరు నించి= కన్నీరు కార్చి; చాలన్‌= మిక్కిలి; కుందిరి= బాధపడ్డారు; శకుని; అపుడు= 
ఆ సమయంలో; అర్జునుని= అర్జునుడిని; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు సమీపాన అందుబాటులో ఉన్న శకుని సోదరు లిద్దరిని ఒకే బాణంతో కూల్చాడు. అది 
చూచి నీ కొడుకులు దుర్యోధనాదులు కన్నీరు గార్చి శోకించారు. అపుడు శకుని అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 


వ. అతండు మాయావి యగుట ననేక మాయలు గల్పించిన మొగిళ్ళు వరపి పాషాణ వృక్ష వివిధాయుధంబులు 
వివ్వచ్చు పై( గురిసెం బదంపడి తమం బడరె. బిదప నీళ్ళు వెల్లిగొనియె; మటియు మహోరగ శార్జూలాది 
క్రూరసత్త్వంబులు గవిసె; వారి నెల్లను దోడ్తోన దివ్యాస్త్రవేదియగు నా సవ్యసాచి యడంగించి యల్లనినగవుతో 
నిట్లనియె. 361 


ప్రతిపదార్థం: అతండు= ఆ శకుని; మాయావి= మాయలు పన్నేవాడు; అగుటన్‌= కావటం వలన; అనేక మాయలు= ఎన్నియో 
మాయలు; కల్పించినన్‌= సృష్టించగా; మొగిళ్ళు+పరపి= మేఘాలు కమ్ముకొని; పాషాణ= రాళ్ళు; వృక్ష= చెట్టు; వివిధ= అనేకములైన; 
ఆయుధంబులు= శస్తాలు; వివ్వచ్చు పైన్‌= అర్జునుడిపై; కురిసెన్‌= వర్షించాడు; పదంపడి= తర్వాత; తమంబు= చీకటి; అడరెన్‌= 
వ్యాపించింది; పిదప= తర్వాత; నీళ్ళు= నీరు; వెల్లిగొనియెన్‌= (ప్రవహించింది; మటియున్‌= ఇంకా; మహా+ఉరగ= పెద్దపాములు; 
శార్టూల= పెద్దపులులు; ఆది= మొదలైన; (క్రూర= దుష్టములైన; సత్త్యంబులు= మృగాలు; కవిసెన్‌= విజృంభించాయి; వానిన్‌= 
వాటిని; ఎల్లన్‌= అన్నిటిని; తోడ్డోన= వెనువెంటనే; దివ్య= దేవసంబంధమైన; అస్త్ర= బాణాలు; వేది+అగు= తెలిసినవాడగు; 
ఆ సవ్యసాచి= అర్జునుడు; అడంగించి= అణచివేసి; అల్లని నగవుతోన్‌= చిరునవ్వుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ శకుని మాయలు పన్నేవాడు కావటం వలన అనేక మాయలు సృష్టించగా, మేఘాలు క్రమ్మి, రాళ్ళు, 
చెట్లు, పలువిధాలైన ఆయుధాలు, అర్జునుడిపై కురిశాయి. ఇంతలో చీకట్లు (క్రమ్మినవి. తర్వాత నీరు ప్రవహించింది. 
ఇంకా పెద్ద పెద్ద పాములు, పులులు, [క్రూరమృగాలు విజృంభించాయి. వాటి నన్నిటిని వెనువెంటనే అణచివేసి 
దివ్యాస్త్ర వేదియైన అర్జునుడు చిరునవ్వుతో ఇట్టా అన్నాడు. 


క “మాయలు జూదము తోడన । పోయెంగా, కింక నిచట బొసంగునె యవి? మ 
త్సాయకము లడ్డసాళ్ళే? । నీయాచవి లేదు పొమ్ము నిలువక మామా!” 362 


ప్రతిపదార్థం: మామా!= శకునిమామా!; మాయలు= వంచనలు; జూదము తోడన్‌+అ= జూదంతోనే; పోయెన్‌+కాక= పోయినవిలే; 
ఇంకన్‌= ఇక; అవి= ఆ మాయలు; ఇచటన్‌= యుద్దరంగంలో; పొసంగునె?= సాగుతాయా?; మత్‌+సాయకములు= నా బాణాలు; 
అడ్డసాళ్ళే?= పాచికలా?; నీ= నీకు; ఆ చవి= ఆ కపటపు జూదంలోని రుచి; లేదు= ఇట లేదు; నిలువక= ఆగకుండ; పొము J 
వెళ్ళిపొమ్ము. 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 125 


తాత్సర్యం: 'శకునిమామా! ని మాయలన్నీ జూదంతోనే పోయినవిలే! అవి యుద్ధరంగంలో పొసగవు. నా బాణాలంటే 
పాచిక లనుకొన్నావా? నీకా కపటపు జూదంలోని రుచి ఇచట దొరుకదు. ఆగక ఇటనుండి వెళ్ళి పొమ్ము. 


క అని పలికి వాలుటమ్ములు । తనువున నినుచుటయు. గలగగి ధైర్యము మానం 

బును వీటి(బోవ( బాటిను | జననాయక! నీ మటింది సరివారు నగన్‌. 363 
ప్రతిపదార్థం: జననాయక!= ధృతరాష్ట్ర మహారాజా!; అని పలికి= ఆ విధంగా పలికి; వాలుటమ్ములు= నిశితమైన బాణాలు; 
తనువునన్‌= దేహంలో; నినుచుటయున్‌= నింపగా; నీ మజంది= నీ మరిది అయిన శకుని; కలంగ= బాధపడి; ధైర్యము= 
ధీరత్వం; మానంబును= అభిమానం; వీటిన్‌+పోవన్‌= వ్యర్థంకాగా; సరివారు= తోడివారు; నగన్‌= నవ్వగా; పాటెను= పారిపోయాడు. 
తాత్సర్యం: జననాయకుడవైన ధృతరాషా! అర్జునుడు ఆ విధంగా పలికి, నిశితమైన బాణాలు దేహం నిండా 
నింపగా, నీ మరది అయిన శకుని కలతపడి, ధైర్యాభిమానాలు విడిచి, తోడివారు నవ్వగా పారిపోయాడు. 


ఉ. ఆతడు వాణినం దెరలు నచ్చటి సేనల గాల్మొనంగ నీ 

కాతత బాహువీర్యులు బకారియు సాత్యకియుం గడంగి తో 

డై తన పార్శ వ్వ్రబాగముల నార్జుచు దోల6గ6 దోలె ఖేచర 

వ్రాతము మెచ్చ( ర్రీడి కురురాజును ద్రోణుండు నున్న నేలకున్‌. 364 
ప్రతిపదార్థం: ఆతండు= శకుని; పాటినన్‌= పారిపోగా; తెరలు= కలతపొందే; అచ్చటి= అక్కడి; సేనలన్‌= సైన్యాలను; కాల్కొనంగ 
నీక= నిలువనియ్యక; ఆతత= విరివి అయిన; బాహు= భుజములలో; వీర్యులు= బలం కలవారగు; బక+అరియున్‌= భీముడును; 
సాత్యకియున్‌= సాత్యకియు; కడంగి= పూని; తోడై= సహాయులై; తన= అర్జునుడి యొక్క; పార్ఫ్వభాగములన్‌= ప్రక్కలయందు; 
ఆర్బుచున్‌= సింహానాదాలు చేస్తూ; తొలంగన్‌= తరుమగా; క్రీడి= అర్జునుడు; ఖేచరవ్రాతము= ఆకాశంలో విహరించే దేవతాది 
సమూహం; మెచ్చన్‌= పొగడగా; కురురాజును= దుర్యోధనుడూ; ద్రోణు(డున్‌= ద్రోణాచార్యుడూ; ఉన్న నేలకున్‌= ఉన్నచోటికి; తోలెన్‌= 
తరిమాడు. 
తాత్పర్యం: శకుని పారిపోగా కలతపొందే అచ్చటి సైన్యాలను నిలువనీయక బాహుబలం గల భీమ, సాత్యకులు 
తోడై అర్జునుడి పార్యభాగాలలో సింహనాదాలు చేస్తూ తరిమారు. అపుడు అర్జునుడు ఆకాశంలో దేవతా సమూహం 
ప్రశంసిస్తుండగా, దుర్యోధనుడు, (ద్రోణుడు ఉన్న చోటికి ఆ సైన్యాలను తరిమివేశాడు. 


ఆ. బలము విటిగి రెండు పాయలై యిట్టు ల | మృనుజవిభుని గురుని మటువు సొచ్చె; 

ద్రోణు( బొదువు( డనుచు దుర్దమలీల నీ । ధిక్కువారు గవిసి రుక్కు మిగిలి. 365 
ప్రతిపదార్థం: బలము= సేన; విజిగి= తునియలై; రెండు పాయలు+ఐ= రెండుగా చీలి; ఇట్టులు= ఈ విధంగా; ఆ మనుజ 
విభుని= దుర్యోధన మహారాజుయొక్క; గురుని= (ద్రోణాచార్యుడి యొక్క; మటువు+చొచ్చెన్‌= చాటుకు చేరింది; ద్రోణున్‌= 
ద్రోణాచార్యుడిని; పొదువు(డు= చుట్టు ముట్టండి; అనుచున్‌= అంటూ; దుర్దమలీలన్‌= అణచరాని విధంగా; ఆ దిక్కువారు= 
పాండవ పక్షంవారు; ఉక్కు మిగిలి= శౌర్యం మీరి; కవిసిరి= ఎదుర్కొన్నారు. 
తాత్సర్యం: శకునిసైన్యం తునియలై, రెండుగా చీలి దుర్యోధనుడి, ద్రోణాచార్యుడి చాటుకు చేరింది. శౌర్యం 
మీర, అడ్డుకొనరాని విధంగా పాండవపక్షవీరులు “ద్రోణుడిని చుట్టుముట్టండి” అంటూ విజృంభించారు. 


క. చను(డడ్డం బాచార్యున । కనునెలుంగులతోడ నీసుతావళి వెస మా 
ర్కొనుటయు మన సేనలు పురి । కొని పాండవబలము. దా(౩( గురువంశనిథీ! 366 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: కురువంశనిధీ!= ధృతరాష్ట్ర మహారాజా! ఆచార్యునకున్‌= ద్రోణుడికి; అడ్డంబు= సహాయంగా; చనుండు= వెళ్ళండి; 
అను= అనే; ఎలుంగులతోడన్‌= అరుపులతో; నీ సుత+ఆవళి= నీ కుమారులు; వెసన్‌= వేగంగా; మార్కొనుటయున్‌= ఎదుర్కొనగా; 
మన సేనలు= కౌరవ సైన్యాలు; పురికొని= ఉత్సహించి; పాండవ బలమున్‌= పాండవసైన్యాన్ని; తాశెన్‌= అడ్డుకొన్నాయి. 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారులు “ద్రోణాచార్యుడికి సహాయంగా వెళ్ళండి” అనే అరుపులతో 
వేగంగా ఎదుర్కొనగా; మన కౌరవసేనలు ఉత్సహించి పాండవ సైన్యాన్ని అడ్డుకొన్నాయి. 


క. గురు డొడ్డుగ6 దమకంబున. । గురువీరులు€ బాండుపుత్రకుల యోధులు ని 
ర్థర సమరద్యూత కళా । నిరతిం గ్రీడించి రుగ్రనిపుణత మెజియన్‌. 367 


ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యుడు; ఒడ్డుగన్‌= పందెంగా; తమకంబునన్‌= మోహంతో; కురువీరులున్‌= కౌరవవీరులును; 
పాండుపుత్రకుల= పాండవపక్షపు; యోధులు= వీరులు; నిర్భర= నిండిన; సమర= యుద్దమనే; ద్యూతకళా= జూదమనే 
ఆటయందు; నిరతిన్‌= మిక్కిలి ఆసక్తితో; ఉగ్రనిపుణత= భయం గొలిపే నిపుణత్వం; మెజయన్‌= ప్రకాశించగా; (క్రీడించిరి= 


ఆడారు. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు పందెంగా, మోహంతో కౌరవవీరులు, పాండవ యోధులు యుద్దమనే జూదంలోని 
ఆసక్తితో, భయం గొలిపే నేర్పు ప్రకాశించగా (క్రీడించారు. 


విశేషం: అలం: రూపకం. 


వ. శరగురు€ డెచటికి. దటిమిన | వెరవున నచ్చటికి నెల్ల విక్రాంతి ధురం 
ధరు€ డగు ధృష్టద్యుమ్నుడు | బరవసము దలిర్చ నడ్డపడి పోరాదెన్‌. 368 


ప్రతిపదార్థం: శరగురుండు= ద్రోణాచార్యుడు; ఎచటికిన్‌= ఎక్కడికి; తజీమినన్‌= తరిమితే; అచ్చటికిన్‌= అక్కడికి; ఎల్లన్‌= 
అంతా; వెరవునన్‌= ఉపాయంగా; విక్రాంతి= పరాక్రమ; ధురంధరు(డు+అగు= భారం వహించిన; ధృష్టద్యుమ్నుండు= పాండవ 
సేనాని ఐన ధృష్టద్యుమ్నుడు; బరవసము= ధైర్యం; తలిర్చన్‌= అతిశయించగా; అడ్డపడి= ఎదిర్చి; పోరాడెన్‌= యుద్దం చేశాడు. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు తరిమిన చోటికెల్లా వెళ్ళి, ఉపాయంతో, పరా(క్రమంతో నేర్పరి అయిన ధృష్టద్యుమ్నుడు 
ధైర్యం అతిశయించగా ఎదిరించి పోరాడాడు. 


చ.  కురుపతి ధర్మనందను లకుంఠిత విక్రమ కౌతుకంబునం 
బురికొలుపంగ సైన్యములు వోక పెనంగెడు రౌద్రభంగి క 
ఛ్రైరువడి యున్న్మి నిట్టు లని చెప్పంగ నిప్పుడు నేర నయ్యెదం 
గరిపురనాథ! చూడ విన గల్లునె యమ్మెయి కయ్య మెయ్యడన్‌! 369 


ప్రతిపదార్థం: కరిపురనాథ!= ధృతరాష్ట్ర మహారాజా!; కురుపతి ధర్మనందనులు= దుర్యోధనుడును, ధర్మరాజును; అకుంఠిత= 
మొక్కవోని; విక్రమ= పరాక్రమమందలి; కౌతుకంబునన్‌= కుతూహలంతో; పురికొలుపంగన్‌= (ప్రోత్సహించగా; సైన్యములు= 
కౌరవ, పాండవ సైన్యాలు; పోక= వెనుదిరుగక; పెనంగెడు= పోరాడే; రౌ(ద్రభంగికిన్‌= భయంకరమైన పద్దతికి; అచ్చెరువడి= 
ఆశ్చర్యపడి; ఉన్కిన్‌= ఉండటం వలన; ఇట్టులని= ఇట్టైనదని; చెప్పంగన్‌= చెప్పడానికి; ఇప్పుడు= ఈ సమయంలో; 
నేరను+అయ్యెదన్‌= శక్యం కాదు; ఆ+మెయి= అటువంటి; కయ్యము= యుద్దం; చూడన్‌= చూడటానికి; వినన్‌= వినటానికి; 
ఎయ్యెడన్‌= ఎచటనైన; కల్గునె?= ఉంటుందా? 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 127 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు, ధర్మజుడు అకుంఠిత పరాక్రమమందలి కుతూహలంతో 
ప్రోత్సహించగా, కౌరవ పాండవ సేనలు వెనుదిరుగక పోరాడే భయంకరమైన పద్దతికి ఆశ్చర్యచకితుడిని కావటంచేత 
ఈ విధంగా జరిగిందని ఇపుడు చెప్పలేకపోతున్నాను కాని, అటువంటి యుద్దం ఇదివరకు కన్నది విన్నది ఎక్కడైనా 
ఉన్నదా! 
వ. _ అట్టియెడ. 370 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: కౌరవ పాండవులు భయవిస్మయాలు కలిగేటట్టు పోరాడే సమయంలో. 
క నీలుండను రాజు గురుసుతు । పై లీలం దేరు వబిప( బటువిశిఖమునం 

గీ లెడపిన జంత్రముక్రియ । నేలం బడ నేసి నతడు నృపుం డగ్గింపన్‌. 371 


ప్రతిపదార్థం: నీలుండు+అను రాజు= నీలుడు అనే రాజు; గురుసుతుపైన్‌= గురుపుత్రుడైన అశ్వత్థామ పై; లీలన్‌= లీలగా; 
తేరు= రథం; పజపన్‌= నడపగా; అతండు= ఆ అశ్యృత్థామ; నృపుండు= దుర్యోధనుడు; అగ్గింపన్‌= ప్రశంసించగా; కీలు= మర; 
ఎడపిన= తొలగిన; జంత్రము= యంత్రం; [క్రియ= వలె; పటువిశిఖమునన్‌= బలమైన బాణంతో; నేలన్‌= భూమిపై; పడనేసెన్‌= 
కూల్చాడు. 
తాత్పర్యం: నీలుడనే రాజు అశృత్తామపై లీలగా తేరు నడిపేసరికి, అశ్వత్ధామ దుర్యోధనుడు ప్రశంసించగా బలమైన 
బాణంతో, మర తొలగిన యంత్రంవలె అతడు భూమిపై పడేటట్టుకొట్టాడు. 
విశేషం: అలం: ఉపమ. 
క చచ్చిన నీలునిం గనుంగొని । విచ్చిన సైన్యంబు గురుండు వెనుకొనుటయు వే 

వచ్చిన ధృష్టద్యుమ్నుని | నచ్చిన యబ్ద్బలము మగిడినం బో రొప్పెన్‌. 372 


ప్రతిపదార్థం: చచ్చిన= చనిపోయిన; నీలునిన్‌= నీలుడిని; కను(గొని= చూచి; విచ్చిన= చీలిన; సైన్యంబు= సేనను; గురుండు= 
ద్రోణుడు; వెనుకొనుటయున్‌= వెన్నంటగా; వె వచ్చిన= వేగంగా వచ్చిన; ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుడిని; నచ్చిన= నమ్మిన; 
ఆ+బలము= పాండవసేన; మగిడినన్‌= మరలిరాగా; పోరు= యుద్దం; ఒప్పెన్‌= జరిగింది. 


తాత్పర్యం: చనిపోయిన నీలుడిని చూచి చీలిన పాండవ సైన్యాన్ని ద్రోణుడు వెనుదగులగా, వేగంగా వచ్చిన 
ధృష్టద్యుమ్నుడిని నమ్మిన ఆ సేన మరలి వచ్చింది. అపుడు యుద్దం చెలరేగింది. 


వ. అప్పుడు సంశప్తకులు నారాయణగోపాల బలంబులం గూడికొని పటితెంచి. 373 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; సంశప్తకులు= సుశర్మాదులు; నారాయణ గోపాల= నారాయణ నామధేయులైన 
యాదవ వర్గానికి చెందిన; బలంబులన్‌= సేనలను; కూడికొని= కలిసికొని; పజతెంచి= వచ్చి. 


తాత్సర్యం: ఆ సమయంలో సంశప్తకులు నారాయణ గోపాల సేనలను కలిసికొని వచ్చి. 


క “ఓడితిమె మేము రణమున | ర్రీడికిణ గ్రేడించి రాక గెలుపే? యత డేం 
డీ? డాంగి పోయెనొకొ! మా । తోడి బవర మిట్లు దాను దొలంగినం దెగునే? 374 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: క్రీడికిన్‌= అర్జునుడికి; మేము= సంశప్తకులమైన మేము; రణమునన్‌= యుద్దంలో; ఓడితిమె?= ఓడిపోయామా?; 
క్రేడించి= లక్ష్యపెట్టకుండా; రాక= రావటం; గెలుపే?= గెలిచినట్లా?; అతండు= ఆ అర్జునుడు; ఏండీ?= ఎక్కడున్నాడు?; 
డాంగిపోయెన్‌+ఒకో= దాగున్నాడా?; మాతోడి= మాతో; బవరము= యుద్దం; ఇట్టు= ఈ విధంగా; తాను= ఆ అర్జునుడు; 
తొలంగినన్‌= తప్పించుకొన్న; తెగునే?= తీర్పు జరిగినట్లేనా? 


తాత్సర్యం: “అర్జునుడికి మేము ఓడినామా? యుద్దం సాగుతుంటే లక్ష్య పెట్టకుండ రావటం గెలుపా? ఆ 
అర్జునుడెక్కడున్నాడు? దాగుకొన్నాడేమో! తాను తొలగిపోతే మాతో యుద్దం ముగుస్తుందా?' 


వ. అను నెలుంగులు నింగిముట్ట దక్షిణ భాగంబునం గవిసినం గవ్వడి యట నడచి వారికిం గయ్యం బిచ్చిన 
నత్తెజిపిగని తజుము కౌరవయోధుల కోలుతలకుం గాక తమ సేనలు దెరలిన భీమసేనుం డదల్లి మార్కొని.375 


ప్రతిపదార్థం: అను+ఎలుంగులు= అనే ధ్వనులు; నింగిముట్టన్‌= ఆకాశము నంటగా; దక్షిణ భాగంబునన్‌= దక్షిణపువైపున; 
కవిసినన్‌= (క్రమ్మగా; కవ్వడి= అర్జునుడు; అట= వారివైపు; నడచి= పోయి; వారికిన్‌= సంశప్తకులకు; కయ్యంబు+ఇచ్చి నన్‌= 
యుద్దము నివ్వగా; ఆ+తెజపి= ఆ అవకాశం; కని= చూచికొని; తజుము= తరిమే; కౌరవ యోధుల= కౌరవ వీరులతో; 
కోలుతలకున్‌+కాక= యుద్దం చేయలేక; తమ సేనలు= పాండవ సైన్యాలు; తెరలినన్‌= తొలగగా; భీమసేనుండు= భీముడు; 
అదల్సి= గద్దించి; మార్కొని= ఎదుర్కొని. 

తాత్పర్యం: సంశప్తకులు, కృష్ణార్ణునులను ఎత్తిపొడిచే ధ్వనులు మిన్ను ముట్టగా, దక్షిణ భాగాన కవిసేసరికి, 
అర్జునుడు వారి వైపునకు పోయి యుద్దానికి రమ్మన్నాడు. ఆ అవకాశం చూచికొని తరిమే కౌరవసేనలను పాండవ 
సేనలు ఎదిరించజాలక తొలగగా, భీముడు పాండవ సేనలను గద్దించి, శత్రువులను ఎదిరించి. 


క. తల మిగిలి వచ్చు బాహ్లికు | నిలు మని విశిఖముల నొంచె; నృపతియు గురు క 
ర్టులు నశ్వత్ధామయు న । మ్ముల వానలు గురిసి రొక్క మొగి నతనిపయిన్‌. 376 


ప్రతిపదార్థం: తల మిగిలి= ముందుకు దూసికొని; వచ్చు= వచ్చునట్టి; బాహ్హికున్‌= బాహ్హికుడిని; నిలుము+అని= నిలువుమని; 

విశిఖములన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు; అతనిపయిన్‌= ఆ భీముడిపై; నృపతియున్‌= దుర్యోధనుడును; గురు= 

ద్రోణుడు; కర్టులున్‌= కర్గుడును; అశ్వత్హామయున్‌= అశృత్తామయు; అమ్ముల= బాణాల; వానలు= వర్షాలు; ఒక్కమొగిన్‌= 
ac) ల యఖ థ యె 

ఒక్కసారిగా; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: భీముడు దూసికొని వచ్చే బాహ్హికుడిని నిలువు మని చెప్పి బాణాలతో అణచాడు. ఆ భీముడిపై 
దుర్యోధనుడు, (ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్భామ - ఒకేసారి బాణవర్దాన్ని కురిపించారు. 


వ.  అతండందటికన్నిరూపులైయార్జుచు నేట్లాడె; నిట్లొక్కనిం బెక్కండ్రు బొదివినం గనుంగొని కౌంతేయాగ్రజుండు 
పురికొలుపనకుల సహదేవ సాత్యకి సౌభద్రు లా సమీరపుత్తునకు బాసటయై దుర్యోధనాదులం దలపడుటయు 
రెండు సేనలు గలయన్‌ బెరసె ని ట్లపరాహ్హంబునం గ్రందు కయ్యంబయ్యె నం దరదంబులు దాంకు పెల్లున 
డొల్లు కరులును కరవాల ధారల. గాననగు కుంభి కుంభమౌక్తికంబులును దురగ ఖురంబులం గరటి 
రదంబులను బెనంగొనుచు వ్రేలు ప్రేవులును దెగిపడియు నంకుశంబులు విడువక మిట్టిమిట్టిపడు 
బాహువులును దొండంబులం బెనంచి యెత్తినం దొరంగు హయంబులు వ్రేలు రాహుతులును ముందటి 
కాళ్ళు దెగవ్రేసినం గూలు శుండాలంబులును సామజంబు లడరి రథ్యనారథి రథిక సహితంబుగా మల్లడి 
గొనం ద్రొక్కిన నేలం గలిసిన రథంబులును నాశ్వికు లొక్కమొగి(జెక్కినం దునిసి పడి యేమిటి యంగంబులో 
యను సందేహంబునకుం బట్టయి యున్న పదాతి గాత్రఖండంబులును జూచి ఖేచరులకు వెక్కసం బొనర్డె; 
నట్టి సంకుల సమరంబున ధృష్టద్యుమ్ముండు. 377 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 129 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీముడు; అందణకున్‌= దుర్యోధనాదులకు; అన్ని రూపులు+ఐ= అన్ని ఆకారాలై; ఆర్చ్బుచున్‌= 
సింహనాదాలు చేస్తూ; ఏట్టు+ఆడెన్‌= కొట్టాడాడు; ఇట్టు= ఈ విధంగా; ఒక్కనిన్‌= ఒక్క భీముడిని, పెక్కండ్రు= అనేకులు; పొదివినన్‌= 
ఆ(క్రమించగా; కనుంగొని= చూచి; కౌంతేయ+అ(గ్రజాండు= ధర్మజుడు; పురికొలుపన్‌= ప్రోత్సహించగా; నకుల; సహదేవ; సాత్యకి; 
సౌభద్రుడు= అభిమన్యుడు; ఆ సమీరపుత్రునకున్‌= ఆ భీముడికి; బాసట+ఐ= సహాయులై; దుర్యోధనాదులన్‌= దుర్యోధనుడు 
మున్నగువారిని; తలపడుటయున్‌= ఎదుర్కొనగా; రెండు సేనలు= కౌరవ, పాండవ సైన్యాలు; కలయన్‌+బెరసెన్‌= కలిసి 
చొచ్చుకొనిపోయాయి; ఇట్టు= ఈ విధంగా; అపరాహ్హంబునన్‌= మధ్యాహ్నం మీరిన తర్వాత; (క్రందుకయ్యంబు= దొమ్మియుద్దం; 
అయ్యెన్‌= జరిగింది; అందున్‌= ఆ యుద్దంలో; అరదంబులు= రథాలు; తా(కు= తాకే; పెల్లునన్‌= ఆధిక్యంవలన; డొల్టు= పడిపోయే; 
కరులును= ఏనుగులును; కరవాలధారలన్‌= కత్తుల అంచులందు; కానన్‌+అగు= కనిపించే; కుంభి= ఏనుగుల; కుంభ= 
కుంభస్థలాలలో ని; మౌక్తికంబులును= ముత్యాలూ; తురగఖురంబులన్‌= గుర్రాల గిట్టలయందు; కరటిరదంబులను= ఏనుగుల 
దంతాలయందును; పెనంగొనుచున్‌= పెనవేసికొని; వ్రేలు= వ్రేలాడే; ప్రేవులును= (పేగులు; తెగిపడియున్‌= విరిగిపడియు; 
అంకుశంబులు= అంకుశాలు; విడువక= వదలక; మిట్టిమిట్టి పడు= ఎగిరెగిరి పడే; బాహువులును= చేతులు; తొండంబులన్‌= 
తొండాలతో; పెనచి ఎత్తినన్‌= చుట్టి యెత్తగా; తొరంగు= పడే; హయంబులున్‌= గుర్రాలును; వ్రేలు= (వ్రేలాడే; రాహుతులును= 
రౌతులును; ముందరి కాళ్ళు= ముందు కాళ్ళు; తెగవేసినన్‌= ఖండించగా; కూలు= పడిపోయే; శుండాలంబులును= ఏనుగులును; 
సామజంబులు= ఏనుగులు; అడరి= విజృంభించి; రథ్య సారథి రథిక సహితంబుగాన్‌= గుర్రాలు, సారథులు, రథంపై నుండి యుద్దం 
చేసే వీరుల; సహితంబుగాన్‌= తోడ; మల్లడిగొనన్‌= పెనగొనగా; త్రొక్కిన; నేలన్‌+కలిసిన= మట్టిలో గలిసిన; రథంబులును= రథాలు; 
ఆశ్వికులు= రౌతులు; ఒక్కమొగిన్‌= ఒకేసారి; చెక్కినన్‌= ఖండించగా; తునిసిపడి= రాలిపడి; ఏమిటి+అంగంబులో= దేని అవయవాలో; 
అను= అనే; సందేహంబునకున్‌= సంశయానికి; పట్టు+ఐ= నెలవై; ఉన్న= ఉన్నట్టి; పదాతి= భటుల; గాత్ర= దేహపు; ఖండంబులును= 
ముక్కలును; చూచు= చూచే; ఖేచరులకున్‌= ఆకాశంలో తిరిగే దేవాదులకు; వెక్కసంబు= బాధ; ఒనర్చెన్‌= కలిగించింది; అట్టి= 
అటువంటి; సంకుల సమరంబునన్‌= దొమ్మియుద్దంలో; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు. 

తాత్పర్యం: దుర్యోధనాదివీరులు ఒక్కసారిగా పైబడగా, భీముడు వారికందరికి అన్ని రూపాలై సింహనాదాలు 
చేస్తూ యుద్దం చేశాడు. ఇట్లా ఒక్కడిని ఇంతమంది ఆ(క్రమించటం చూచి ధర్మజుడు పురికొలుపగా, నకుల 
సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు ఆ భీముడికి తోడై దుర్యోధనాదులతో తలపడగా రెండు సేనలు 
కలియబడ్డాయి. ఇట్లా మధ్యాహ్నం దాటిన తర్వాత సంకులసమరం జరిగింది. రథాలు అతివేగంగా వచ్చి తాకేసరికి 
ఏనుగులు పడిపోయాయి. ఏనుగులను నరకటం చేత వాటి కుంభస్థలాలలోని ముత్యాలు ఖడ్గ్డాల అంచులపై 
మెరవసాగాయి. గుర్రాల గిట్టలకు, ఏనుగుల దంతాలకు పెనవేసికొని వ్రేలాడే (ప్రేగులు, తెగిపడి కూడ అంకుశాలను 
వదలక ఎగిరిపడే చేతులు, తొండాలతో, పెనవేసి ఎత్తగా పడిపోయే గుర్రాలు, రౌతులు ఒకచో కనిపించాయి. 


ముందరి కాళ్ళు తెగవేసేసరికి ఏనుగులు కూలిపోసాగాయి, ఏనుగులు విజృంభించి రథికులను, సారథులను, 
గుర్రాలను పెనగొనగా ఆ తొక్కిడిలో అవి మట్టిలో కలిసిపోయాయి. రౌతులు ఒక్క దెబ్బతో ఖండించగా రాలిపడిన 
భటుల దేహపు ఖండాలు వేటి అవయవాలో అనే సందేహాన్ని కలిగిస్తున్నవి. ఇట్టి బీభత్స దృశ్యాలు ఆకాశంలో చరించే 
దేవ గంధర్యాదులకు బాధకలిగించాయి. అట్టి సామూహిక యుద్దంలో ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క “మనకిది సమయము సుండీ' | యని ద్రోణుని. జూపి తజుమ నమ్మొన రథికుల్‌ 
గని 'పొదువుండు సంపుండు పారి । గొనుండు దునుము. డనుచు€ 'గూడుకొని యతనిపయిన్‌.' 378 


ప్రతిపదార్థం: మనకున్‌= మన సైన్యానికి; ఇది; సమయము= మంచి అదను; సుండీ!= సుమా!; అని; ద్రోణునిన్‌= ద్రోణాచార్యుడిని; 
చూపి; తణుమన్‌= వెనుదగులగా; ఆ+మొన= పాండవ పక్షంలోని; రథికుల్‌= రథంపై ఉండి యుద్దం చేసేవారు; కని= చూసి; 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొదువుండు= చుట్టుముట్టండి; చంపుండు= చంపండి; పొరిగొనుండు= నశింపజేయండి; తునుముండు= ఖండించండి; అనుచున్‌= 
అంటూ; కూడికొని= కలిసికొని; అతనిపయిన్‌= ఆ 'ర్రోణుడిపై. 


తాత్సర్యం: 'మన పాండవ పక్షానికి ఇది మంచి అదను సుమా! అని ద్రోణుడిని చూపి తరుమగా, పాండవ రధికులు 
ఇది చూచి, 'చుట్టుముట్టండి, చంపండి, నశింపజేయండి, ఖండించండి' అంటూ ఆ ద్రోణుడిపై. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  కవిసిన నమ్మహాభుజు(డు గన్నుల దట్టపు. గెం పెలర్ప బై 
రవముగ దివ్యబాణ నికరం బడరించిన( దేజి చూడ రా 
క వెటి(గునొంది చిత్రములకైవడి నా ఘనయోధు లుండ నీ 
రవుతులు జోదులున్‌ రథికరాజియు వారి మొనల్‌ గలంపంగాన్‌. 379 


ప్రతిపదార్థం: కవిసినన్‌= విజృంభించగా; ఆ మహాభుజుండు= గొప్ప బాహువులు గల ద్రోణుడు; కన్నులన్‌= కన్నులలో; దట్టపున్‌= 
చిక్కనైన; కెంపు= ఎర్రదనం; ఎలర్చన్‌= కలుగగా; భైరవముగన్‌= భయంగొలిపేటట్లు; దివ్య= దేవతా సంబంధమైన; బాణ= 
బాణాల యొక్క; నికరంబు= సమూహం; అడరించినన్‌= ప్రయోగించగా; తేజిచూడ రాక= బాగుగా చూడరాక; వెబి(గున్‌+ఒంది= 
ఆశ్చర్యపడి; చిత్రముల కైవడిన్‌= బొమ్మలవలె; ఆ ఘన యోధులు+ఉండన్‌= ఆ మహావీరులయిన పాండవ పక్షీయులు ఉండగా; 
నీ= నీ యొక్క; రవుతులు= ఆశ్వికులు; జోదులున్‌= యోధులు; రథిక రాజియున్‌= రథికుల సమూహం; వారి= పాండవుల; 
మొనల్‌= సైన్యాలను; కలంపంగాన్‌= కలచివేయగా. 


తాత్పర్యం: వారు ద్రోణుడిపై విజృంభించగా, ఆ మహాబలశాలి కన్నులు ఎగ్రజేసి భయంకరంగా దివ్య బాణాలను 


ప్రయోగించగా, తేరిచూడలేక ఆశ్చర్యపడి, ఆ పాండవవీరులు చిత్రాలవలె నిలిచిపోయారు. అపుడు నీ రథాశ్వపదాతి 
యోధులు వారి సైన్యాలను కలచివేయగా. 


మ. తను నత్యుద్ధతిం బిల్టి దుర్ధమభుజా దర్వంబు శోభిల్లం దాం 

కిన సంశప్తకకోటి నొంచి సమర క్రీడా కళా కౌతుకం 

బున నాభీల కపీంద్రకేతన పరిస్పూర్దత్సభా జాలముల్‌ 

వినువీథిం బరంగంగ వచ్చె మగుడన్‌ వివ్వచ్చు. డచ్చోటికిన్‌. 380 
ప్రతిపదార్థం: తనున్‌= తనను; అత్యుద్దతిన్‌= మిక్కిలి అహంకారంతో; పిల్చి= ఆహ్వానించి; దుర్రమ= అణచరాని; భుజా= బాహువుల; 
దర్పంబు= గర్వం; శోభిల్లన్‌= ఒప్పగా; తాకిన= ఎదుర్కొన్న; సంశప్తకకోటిన్‌= సంశప్తకుల సమూహాన్ని; నొంచి= బాధించి; సమర= 
యుద్దమనే; |క్రీడా= ఆట అందలి; కౌతుకంబునన్‌= కుతూహలంతో; ఆభీల= భయంకరమైన; కపీంద్ర= హనుమంతుడుగల; కేతన= 
పతాకంయొక్క; పరిస్ఫూర్ణత్‌= ఉరిమే; ్రభా= వెలుగుల; జాలముల్‌= సమూహాలు; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; పరంగంగన్‌= 
ప్రసరించగా; వివ్వచ్చు(డు= అర్జునుడు; ఆ+చోటికిన్‌= ఆ యుద్దం జరిగే చోటికి; మగుడన్‌= మరల; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: తనను గర్వంమీర పిలిచి, తీవ్రమైన బాహు బల గర్వం ఒప్పుగా ఎదిరించిన సంశప్తక సమూహాన్ని, 
యుద్ద క్రీడా కుతూహలంతో అణచి, భయంకరమైన హనుమత్సతాకం విరజిమ్మే వెలుగులు ఆకాశంలో 
ప్రసరించగా అర్జునుడు ఆ యుద్దరంగంలోకి వచ్చాడు. 


క. చిచ్చునకుం దోడు గరువలి । వచ్చిన క్రియ భీముకడకు వాసవి యిమ్మె 
వచ్చిన మన యోధావళి । తీచ్చవడియె; వారిమొన దజిమికొని వచ్చెన్‌. 381 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 131 


ప్రతిపదార్థం: చిచ్చునకున్‌= మంటకు; తోడు= సహాయంగా; కరువలి= గాలి; వచ్చిన క్రియన్‌= వచ్చినట్టు; భీముకడకున్‌= 
భీముడివద్దకు; వాసవి= అర్జునుడు; ఇమ్ము+ఐ= అనుకూలంగా; వచ్చినన్‌= రాగా; మన= కౌరవుల; యోధావళి= వీరసమూహం; 
అచ్చవడియెన్‌= (క్రియాశూన్యమైనది; వారి= పాండవుల; మొన= సైన్యం; తజిమికొని వచ్చెన్‌= తరుముకొంటూ వచ్చింది. 
తాత్సర్యం: అగ్నికి తోడై వాయువు వచ్చినట్టు భీముడి వద్దకు అర్జునుడు తోడుగా రాగా మన కౌరవయోధులు 
నిళ్చేష్టులయ్యారు. పాండవసైన్యం తరుముకొని వచ్చింది. 


ఉ. బాసట యై వృకోదరుండు పార్మ్శమునం దటుమంగ వైరి సం 
త్రాసనమూర్తి వాసవి శరప్రతతిం దొరంగించి ద్రోణు ను 
ల్లాసము మాని కౌరవ బలంబులు నెత్తురు వెల్లి. దేలంగాం 
జేసినం 'గర్ణ కర్ణ మము. జేకొనవే యనుచున్‌ భయంబునన్‌. 382 


ప్రతిపదార్దం: వృకోదరుండు= భీముడు; బాసట+ఐ= సహాయంగా; పార్చమునన్‌= ప్రక్కనుండి; తజుమంగన్‌= తరుమగా; 
వైరిసంత్రాసనమూర్తి= శత్రువులకు భయం గొలిపే; మూర్తి= ఆకారంగల; వాసవి= అర్జునుడు; శరప్రతతిన్‌= బాణ సమూహాన్ని; 
తొరంగించి= వేసి; ద్రోణుని= ద్రోణుడియొక్క; ఉల్హాసము= సంతోషం; మాన్చి= తొలగించి; కౌరవ బలంబులు= కౌరవ సైన్యాలు; 
నెత్తురు= రక్తపు; వెల్లిన్‌= ప్రవాహంలో; తేలంగాన్‌= తేలేటట్టు; చేసినన్‌= చేయగా; భయంబునన్‌= భయంతో; కర్ల, కర్ల= ఓ 
కర్ణా ఓ కర్ణా మమున్‌= మమ్ములను; చేకొనవే!= కాపాడవే!; అనుచున్‌= అంటూ. 

తాత్సర్యం: భీముడు తోడై ప్రక్కనుండి తరుమగా శత్రుభయంకరుడైన అర్జునుడు బాణజాలాన్ని ప్రయోగించి 
(ద్రోణుడి ఉల్లాసాన్ని మాన్ని, కౌరవసైన్యాలను రక్తప్రవాహంలో తేల్చగా; భయంతో వారు "కర్ణా! ఓ కర్ణా! మమ్ము 
కాపాడవే” అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


కరార్తునుల యుదము (సం. 7-31-49, 50) 
జ మా 


క తన వెనుక దెసకు పాటిన । ఘన యోధుల. జూచి బాహుగర్వస్పూర్తిన్‌ 
దనరుచు నోడకు( డోడకు( । డని పలుకుచు. దా గరు డమరేంద్రసుతున్‌. 383 


ప్రతిపదార్థం: తన= తన యొక్క; వెనుకకున్‌= చాటుకు; ఓడి పాజిన= ఓడిపోయి పారివచ్చిన; ఘనయోధులన్‌= గొప్ప వీరులను; 
చూచి; బాహు= భుజాలయొక్క; గర్వ= అహంకారపు; స్పూర్తిన్‌= ప్రకాశంతో; తనరుచున్‌= ఒప్పుతూ; ఓడకుండు+ఓడకుండు= 
భయపడకండి, భయపడకండి; అని; పలుకుచున్‌= అంటూ; కర్షుండు= కర్షుడు; అమరేంద్రసుతున్‌= అర్జునుడిని; తాశెన్‌= 
ఎదిరించాడు. 


తాత్పర్యం: తన వెనుకకు ఓడిపోయి పారివచ్చిన వీర్రేష్టులను చూచి, బాహుగర్వం (ప్రకాశించగా, భయపడకండి! 
భయపడకండి!” అంటూ కర్లుడు అర్జునుడిని ఎదిరించాడు. 


వ. ఇట్లు దాంకి యతనిపై నాగ్నేయాస్తంబు ప్రయోగించిన నతండు వారుణ బాణంబున వారించి వాలమ్ములు 
గురియం గూడుకొని భీమ సాత్యకి ధృష్టద్యుమ్నులు శరత్రయంబులు సూత సూను మేన నాటించిన, నతండు 
గాండీవ నిరత చండమార్గణంబుల మగిడించుచు నమ్మువ్వుర చాపంబులు నవ్వుచుం ద్రుంచి, వారలు 
శక్తులు వైవ వానిం దునిమి పేర్షియార్షిన నర్జునుండు నారాచసప్తకంబున నవ్వీరు నొప్పించి యతనిం దల 
కడచి తన్ను( దలపడిన యతని తమ్ముల తలలు మూండును భూమిదేవికి బలిసేసె నంత భీముండు రథంబు 
డిగ్గివచ్చి గదాదండంబున( గర్భబంధువులం బదివేవురం బడలు వలిచి మరల రథస్టు(డై వేజొక్కనిల్లు గొని 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశిఖంబులు వటిపి యంగపతి యంగంబులం దురంగ శరీరంబులను నొప్పించె నాలోనన యప్పాంచాల 

వరసుతుండును శైనేయుండును నొండు విండ్లు గొని యతని సారథి యొటిగను జాపంబు విటుగను నేసి; 

రా సమయంబున దుర్యోధనుండును ద్రోణ జయద్రథులును నెయిది శాత్రవ సముద్రంబున మునుంగకుండ 

నారాధేయు నుద్దరించి రట్టియెడ. 384 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తాంకి= ఎదుర్కొని; అతనిపైన్‌= అర్జునుడిపై; ఆగ్నేయ+అ(స్తంబు= అగ్నిదేవతాకమైన బాణాన్ని; 
'ప్రయోగించినన్‌= వేయగా; అతండు= ఆ అర్జునుడు; వారుణ బాణంబునన్‌= వారుణాస్త్రంతో; వారించి= శాంతింపజేసి; 
వాలు+అమ్ములు= వాడి బాణాలు; కురియన్‌= కురియగా; కూడుకొని= అతడితో కలిసి; భీమ; సాత్యకి; ధృష్టద్యుమ్నులు; 
శరత్రయంబులు= మూడు మూడు బాణాలు; సూతసూను= కర్టుడి; మేనన్‌= దేహంపై; నాటించినన్‌= (గ్రుచ్చగా; అతండు= 
ఆ కర్ణుడు; గాండీవ= గాండీవ ధనుస్సు నుండి; నిరగ్గత= వెడలిన; చండ= భయంకరమైన; మార్గణంబులన్‌= బాణాలను; 
మగిడించుచున్‌= మరల్చుతూ; ఆ మువ్వుర= ఆ ముగ్గురియొక్క; చాపంబులు= విండ్డు; నవ్వుచున్‌= నవ్వుతూ; (త్రుంచి= విరిచి; 
వారలు= భీమాదులు; శక్తులు= శక్యాయుధాలను; వైవన్‌= వేయగా; వానిన్‌= ఆ ఆయుధాలను; తునిమి= ఖండించి; పేర్చి= 
విజృంభించి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; అర్జునుండు; నారాచసప్తకంబునన్‌= ఏడు బాణాలతో; ఆ+వీరున్‌= ఆ కర్గ్టుడిని; 
నొప్పించి= బాధించి; అతనిన్‌= కర్టుడిని; తలకడచి= అతిక్రమించి; తన్నున్‌= అర్జునుడిని; తలపడిన= ఎదుర్కొన్న; అతని= 
కర్గుడి; తమ్ముల= సోదరుల; తలలు= శిరస్సులు; మూండును= మూడు; భూమిదేవికిన్‌= నేలతల్లికి; బలిచేసెన్‌= బలి ఇచ్చారు; 
అంతన్‌= అపుడు; భీముండు; రథంబు డిగ్గివచ్చి= రథాన్ని దిగివచ్చి; గదాదండంబునన్‌= గదతో; కర్ల బంధువులను= కర్షుడి 
చుట్టాలను; పదివేవురన్‌= పదివేలమందిని; బడలు+పటిచి= అలియునట్టు చేసి; మరలి= తిరిగి; రథస్టుడు+ఐ= రథమెక్కి; 
వేణు+ఒక్కవిల్లున్‌= ఇంకొక ధనుస్సు; కొని= తీసికొని; విశిఖంబులు= బాణాలు; పజపి= (ప్రసరింపజేసి; అంగపతి= కర్ణుడి; 
అంగంబులన్‌= అవయవాలను; తురంగ శరీరంబులను= గుర్రాల దేహాలను; నొప్పించెన్‌= బాధించాడు; ఆలోనన్‌+అ= ఆలోపుగా; 
ఆ+పాంచాల వరసుతుండును= ఆ పాంచాల రాజపుత్రుడైన ధృష్టద్యుమ్నుడును; శైనేయుండునున్‌= సాత్యకియు; ఒండు= వేరే; 
విండ్లు2 ధనుస్సులు; కొని= తీసికొని; అతని= కర్షుడి; సారథి= రథచోదకుడు; ఒజగను= చనిపోవునట్టును; చాపంబు= ధనుస్సు; 
విఖుగనున్‌= విరుగునట్టు; ఏసిరి= కొట్టిరి; ఆ సమయంబునన్‌; దుర్యోధనుండును= దుర్యోధనుడు; ద్రోణ జయద్రథులునున్‌= 
ద్రోణుడు; జయద్రథుడును; ఎయిది= వెంటపడి; శాత్రవసము[ద్రంబునన్‌= శత్రువు లనే సము[ద్రంలో; మునుంగకుండన్‌= 
మునిగిపోకుండ; ఆ రాధేయున్‌= ఆ కర్గుడిని; ఉద్దరించిరి= పైకెత్తారు; అట్టి ఎడన్‌= అప్పుడు. 


తాత్పర్యం: ఈ విధంగా కర్షుడు ఎదుర్కొని అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా అతడు వారుణాస్త్రంతో 
దానిని శాంతింపజేసి వాడి అయిన బాణాలను కురిపించగా, భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అతడితో కలిసి 
మూడేసి బాణాలు కర్గుడి దేహంమీద నాటారు. అపుడు గాండీవం నుండి వెడలిన భయంకరమైన బాణాలను 
కర్ణుడు మరలింపజేస్తూ ఆ ముగ్గురి ధనుస్సులను కూడ నవ్వుతూ విరిచివేశాడు. భీమాదులు ముగ్గురూ 
శక్యాయుధాలను ప్రయోగించగా వాటిని ఖండించి సింహనాదం చేయగా, అర్జునుడు ఏడు బాణాలతో ఆ వీరుడిని 
నొప్పించి, అతడిని అతిక్రమించి తనతో తలపడ్డ కర్టుడి తమ్ముల శిరస్సులను మూడింటిని భూదేవికి 
బలిగావించాడు. అపుడు భీముడు రథం దిగివచ్చి గదతో కర్షుడి చుట్టాలను పదివేలమందిని అలసిపోయేటట్టు 
చేసి, మరల రథంపైకి చేరుకొని వేరొక ధనుస్సును తీసికొని బాణాలు (ప్రసరింపజేసి, కర్లుడి అవయవాలను, 
గుర్రాల శరీరాలను నొప్పించాడు. ఆలోపుగా పాండవ సేనాని అయిన ధృష్టద్యుమ్నుడు, సాత్యకి వేరు వేరుగా 
ధనుస్సులు తీసికొని కర్ణుడి సారథిని కూల్చి, అతడి ధనుస్సును ఖండించారు. ఆ సమయంలో దుర్యోధనుడు, 
(ద్రోణుడు, జయ॥ద్రథుడును వెంటబడి, శత్రుసము[ద్రంలో మునిగిపోకుండా ఆ కర్టుడిని సైకెత్తారు. అప్పుడు. 


క. ఉభయ బలంబులు. బురికొని |; యిభరథ తురగ భటతతి మహిం గూల6(గన 
క్షుభితములై పోరాడెం । బ్రభువులు వెనుదన్ని చూడ. బార్జివముఖ్యా! 385 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 133 


ప్రతిపదార్థం: పార్థివముఖా, 1= ధృతరాష్ట్ర మహారాజా! ఉభయ బలంబులున్‌= కౌరవ, పాండవ సైన్యాలు రెండును? పురికొని= 
క్రమ్మి; ఇభ= ఏనుగుల; రథ= రథాల; తురగ= గుర్రాల; భట= సైనికుల; తతి= సమూహం; మహిన్‌= నేలపై; కూలంగన్‌= పడగా; 
అక్షుభితములు+ఐ= కలత పొందనివై; ప్రభువులు= రాజులు; వెనుదన్ని చూడన్‌= వెనుక నిల్చి చూడగా; పోరాడెన్‌= యుద్దం చేశాయి. 
తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కొరవ పాండవ సైన్యాలు రెండూ కూడా [క్రము కని ఏనుగులు, రథాలు, గుర్రాలు, 
సైనికుల సమూహం నేలపై కూలగా కలత పొందనివై, రాజులు వెనుక నిలిచి చూస్తుండగా యుద్దం చేశాయి. 


యా 


కాలువలై పాటు కీలాల జలముల. | దేలిపోయెడు మృతదేహములును, 

బ్రేవుల ప్రోవుల పెల్లున6 జిత్రత । చ్చాయంబులగు మాంస సంచయములు(, 

గరి హయంబుల కళేబరముల క్రింద గొం । డొక తోంచు భట గాత్ర నికరములును 
దలల పెందఅచులో మిలమిల మెదలెడు । కర పదంబుల నవఖండములును 


తే. రౌద్ర బీభత్సనర్తన రంగభంగి | నపుడు సమరాంగణము ఘోరమయ్యె( జూడ 
ద్రోణఫల్లున నిష్ణురోద్దురనిపాత । జాతమగు నమ్మహోద్ధట సంకులమున. 386 


ర 


ప్రతిపదార్థం: కాలువలు+ఐ= కాలువలు గట్టి, పాణు= ప్రవహించే; కీలాల జలములన్‌= రక్తమనే నీటిలో; తేలిపోయెడు= తేలిపోయే; 
మృతదేహములును= పీనుగులును; ప్రేవుల= పేగుల; ప్రోవుల= కుప్పల; పెల్లునన్‌= ఆధిక్యం వలన; చిత్రత+ఛాయంబులు+అగు= 
చిత్రించబడిన రంగులుగా తోచు; మాంససంచయములున్‌= మాంసపు కుప్పలును; కరి= ఏనుగుల; హయంబుల= గుర్రాల; 
కళేబరముల= దేహాల; (క్రిందన్‌= (క్రింద; కొండొక= చిన్నగా; తో(చు= కనిపించే; భట= సైనికుల; గాత్ర= శరీరాల; నికరములును= 
గుంపులును; తలల= శిరస్సుల; పెందజచులో= పెద్దకుప్పలో; మిలమిల మెదలెడు= మిలమిల మెదలే; కరపదంబుల= చేతుల, 
కాళ్ళ; నవఖండములును= (క్రొత్త ముక్కలును; |ద్రోణ= (ద్రోణాచార్యుడి; ఫల్గున= అర్జునుడి; నిష్ణుర= కఠినమైన; ఉద్దుర= దట్టమై; 
నిపాత= పడటంవలన; జాతము+అగు= కలిగిన; ఆ మహా+ఉద్భట= ఆ మిక్కిలి అధికమైన; సంకులమునన్‌= దొమ్మియుద్ధంలో; 
రౌద్ర= రౌద్రరసం; బీభత్స= బీభత్సరసం; నర్తన= నాట్యం చేసే; రంగ= రంగం; భంగిన్‌= వలె; అపుడు= ఆ సమయంలో; 
సమర+అంగణము= యుద్దభూమి; చూడన్‌= చూడటానికి; ఘోరము+అయ్యెన్‌= భయంకరమైనది అయింది. 

తాత్సర్యం: కాలువలైన రక్తపు జలాలలో తేలియాడే పీనుగులు, (ప్రేవుల కుప్పల ఆధిక్యంచేత చిత్రించబడిన రంగులను 
పోలు మాంసపు దిబ్బలు, ఏనుగుల, అశ్యాల మృతదేహాల (క్రింద చిన్నవిగాతోచే భటుల దేహ సమూహాలు, తలల 
రాసులలో మిలమిల మెదలే కాలుసేతుల (క్రొత్త ముక్కలు, ద్రోణుడు, అర్జునుడు ఆ సంకులసమరంలో అతికఠినంగా 
విజృంభించటంవలన యుద్దరంగం, రౌద్ర, బీభత్సరసాల నాట్యరంగంవలె చూపునకు ఘోరమై తోచింది. 


వ. అంత పతంగుండు పశ్చిమాచలంబునవులకుం జనిన సంధ్యారాగంబు సొంపున గెం పినుమడించు 
నెత్తురు మడువుల నోలలాడు భూతబేతాళంబులను, శవకబళన లోలంబులగు సృగాలంబులను, 
మాంసచర్వణ కోలాహల బహుళంబులగు కంకగ్భధ్రాది పక్షి కులంబులనుం జూచియు( బాండవబలంబు 
సమయ సముచితంబగు సమర విరామంబునకు నున్ముఖం బగుట యెతింగియు మున్ను సవ్యసాచి 
యురవడికింగాక తమ మొన దెరలుచునికిం జేసియు నదియ మెయిగా నాచార్యుండు దొరలకుం జెప్పి 
సేనల దివియ నియోగించె; బాండవ సైన్యంబులును మరలె; నివ్విధంబున నుభయ సైన్యంబులు 
నిజస్కంధావారంబులకుం జను నవసరంబున మన జనంబులు ద్రోణు ప్రతిజ్ఞాభంగంబును ఫల్లును పరాక్రమ 
స్పురణంబును నతని యెడ నచ్యుతునకుం గల సౌహార్ద విశేషంబును నుగ్గడించుచు విన్ననై పోయిరి. 
వేగుటయుంగయ్యంబునకు వెడలునప్పుడు విషాద వివర్ణవదనుం డగుచు నీ తనయుం. డెల్ల యోధులు వినం 
గుంభసంభవున కి ట్లనియె. 387 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో; పతంగుండు= సూర్యుడు; పశ్చిమ+అచలంబు= పళ్చిమగిరి, అస్తగిరి; అవులకున్‌= వెనుకకు; 
చనినన్‌= పోగా; సంధ్యా= సంధ్యాకాలమందలి; రాగంబు= ఎర్రదనం యొక్క; సొంపునన్‌= శోభకు; కెంపు= ఎర్రదనం; 
ఇనుమడించు= రెట్టింపగు; నెత్తురు మడువులన్‌= రక్తపు గుంటలలో; ఓలలాడు= తేలియాడే; భూతబేతాళంబులను= భూత 
బేతాళములను; శవకబళనలోలంబులు+అగు= పీనుగులను తినటంలో తగుల్కొన్న; సృగాలంబులను= నక్కలను; మాంస= 
మాంసాన్ని; చర్వణ= తినటంలో; కోలాహల బహుళంబులు+అగు= మిక్కిలి కలకలం చేసే; కంక= రాపులుగులు; గృధ్ర= గద్దలు; 
ఆది= మున్నగు; పక్షికులంబులనున్‌= పక్షిసమూహాలను; చూచియున్‌= చూచియు; పాండవ బలంబు= పాండవసేన; సమయ 
సముచితంబు+అగు= కాలానికి తగిన; సమరవిరామంబునకున్‌= యుద్దాన్ని ఆపటానికి; ఉన్ముఖంబు+అగుట= సిద్దం కావటం; 
ఎజీంగియున్‌= తెలిసియు; మున్ను= పూర్వం; సవ్యసాచి= అర్జునుడి; ఉరవడికిన్‌= తీవ్రతకు; కాక; తమ మొన= తమ సైన్యం; 
తెరలుచున్‌+ఉనికిన్‌+చేసియున్‌= పారిపోతుండటం వలన; అదియ= అదే; మెయిగాన్‌= సమ్మతంగా, ఆచార్యుండు+అ= 
ద్రోణాచార్యుడే; దొరలకున్‌= నాయకులకు; చెప్పి; సేనలన్‌= సైన్యాలను; తివియన్‌= మరల్చటానికి; నియోగించెన్‌= ఆజ్ఞాపించాడు; 
పాండవసైన్యంబులును= పాండవసేనలును; మరలెన్‌= వెనుదిరిగాయి; ఈ+విధంబునన్‌= ఇట్లా; ఉభయ సైన్యంబులు= కౌరవ 
పాండవ సేనలు రెండును; నిజస్కంధావారంబులకున్‌= తమ శిబిరాలకు; చను+అవసరంబునన్‌= వెళ్ళునప్పుడు; మన 
జనంబులు= కౌరవులవైపువారు; ద్రోణు= ద్రోణుడి; ప్రతిజ్ఞా భంగంబును= ప్రతిజ్ఞ వమ్ముకావటం; ఫల్నును= అర్జునుడి; పరా(క్రమ 
స్పురణంబునున్‌= శౌర్యంయొక్క ప్రకాశం; అతని ఎడన్‌= అర్జునుడిపై; అచ్యుతునకున్‌+కల= శ్రీకృష్ణుడికి గల; సౌహార్హ 
విశేషంబునున్‌= ప్రత్యేకమైన స్నేహాన్ని; ఉగ్గడించుచున్‌= ప్రశంసిస్తూ; విన్ననై పోయిరి= వివర్జులై పోయారు; వేగుటయున్‌= 
తెల్లవారగా; కయ్యంబునకున్‌= యుద్దానికి; వెడలునప్పుడు= బయలుదేరేటప్పుడు; విషాద= దుఃఖం వలన; వివర్లవదనుండు+అగుచున్‌ 
= పాలిపోయిన మొగం కలవాడౌతూ; నీ తనయుండు= దుర్యోధనుడు; ఎల్లయోధులు= వీరులందరు; వినన్‌= వినేటట్టు; 
కుంభసంభవునకున్‌= (ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అంతలో సూర్యుడు అస్తమించగా, సంధ్యారాగపు శోభకు ఎర్రదనం పెరిగే రక్తపు మడుగులలో 
తేలియాడే భూతబేతాళాలను, పీనుగులను మెక్కటంలో ఆసక్తిగల నక్కలను, మాంసం నమలటంలో సందడిగా 
ఉన్న రాపులుగులు, గ్రద్దలు మొదలైన పక్షిసమూహాలను చూచియు, పాండవసేన సమయోచితమైన యుద్ద 
విరామానికి సిద్దం కావటం తెలిసియు, మొదట అర్జునుడి తీవ్రతకు కాక, తమ సైన్యం పారిపోతూ ఉండటం 
వలన, అదియే సమ్మతమని [ద్రోణుడే సేనానులకు చెప్పి సేనలను మరల్చటానికి ఆజ్ఞాపించాడు. పాండవ సైన్యాలు 
కూడా వెనుకకు మరలాయి. ఇట్టా రెండు సేనలు కూడా తమ శిబిరాలకు చేరే సమయంలో మన కౌరవ వర్గంవారు 
(ద్రోణుడి ప్రతిజ్ఞ వమ్ముకావటం, అర్జునుడి శౌర్యం (ప్రకాశించటం, అతడిపై శ్రీకృష్ణుడికి గల విశేషమైన (ప్రేమను 
ప్రశంసిస్తూ వివర్గులైపోయారు. మరునాడు ప్రాతఃకాలంలో యుద్దానికి వెళ్ళేటప్పుడు ఖేదంతో వెల్లనైన మోముగల 
నీ కుమారుడు దుర్యోధనుడు వీరులంతా వినగా ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు. 


మ.  'పెనుపారన్‌ వర మిచ్చి తట్లు గడిమిన్‌ భీమాగ్రజుం డాజిం గి 
ట్టినం బట్టం గడు నగ్గ మైన యెడ. గ్రేడిం తెప్పు ని ట్లైన( జా 
లని వాండందురు నిన్ను నన్ను గుటిలాలాపంబులన్‌ వెట్టి. జే 
సిన నీ కైనది యేమి? యాశ్రితగుణశ్రేష్టుండు వంచించునే? 388 


ప్రతిపదార్థం: పెనుపు+ఆరన్‌= జొన్నత్యం మీరగా; అట్టు= ఆ విధంగా; వరము= వరం; ఇచ్చితి(వి)= ఇచ్చావు; భీమ+అ([గ్రజుండు= 
భీముడి అన్న అయిన ధర్మరాజు; ఆజిన్‌= యుద్దంలో; కిట్టినన్‌= సమీపించగా, పట్టన్‌= బంధించటానికి; కడున్‌= మిక్కిలి; 
అగ్గమైన= అనుకూలించిన; ఎడన్‌= సందర్భంలో; ఎవ్లున్‌= ఎప్పటికి; క్రేడింతు(వు)= ఉపేక్షిస్తావు; ఇట్టు+ఐనన్‌= ఈ విధంగా 
జరిగితే; నిన్నున్‌; చాలనివాండు= చేతగానివాడు; అందురు= అంటారు; నన్నున్‌= నన్ను; కుటిల+ఆలాపంబులన్‌= కపటపు 
మాటలతో; వెజ్లిన్‌= అవివేకిని; చేసినన్‌= చేస్తే; నీకున్‌+ఐనది+ఏమి?= ఏమిలాభం?; ఆశ్రితగుణ(శ్రేష్టుండు= తన్ను ఆశ్రయించిన 
సుగుణములచే (శ్రేష్టుడైనవాడు; వంచించునే?= మోసగిస్తాడా? 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 135 


తాత్పర్యం: 'గొప్పతనం ప్రకటమయ్యేటట్టు ధర్మజుడిని బంధించి అప్పగిస్తానని మొదట వరమిచ్చావు. ధర్మజుడు 
యుద్దంలో సమీపించగా, మిక్కిలి అనుకూలించినప్పుడేమో బంధించక ఉపేక్షిస్తావు. ఇట్లా అయితే నిన్ను అందరు 
అసమర్హు డంటారు. కపటపు మాటలతో నన్ను అవివేకుడిని చేస్తే నీ కేమి లాభం? ఆశ్రయించినవారిని ఉత్తము 
డెక్కడైనా మోసం చేస్తాడా?” 

వ. అనిన విని గురుం డప్రీతుం డయ్యును గటకటం బడక యతనితో నిట్లనియె. 389 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; గురుండు= (ద్రోణాచార్యుడు; అప్రీతుండు+అయ్యును= సంతోషింపని వాడయికూడ; 
కటకటంబడక= బాధపడక; అతనితోన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విని ద్రోణాచార్యుడు సంతోషించనివాడై కూడ, బాధపడక దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


ఆ. “నరుని విక్రమంబు నారాయణుని మహ ।త్వంబు నెలి(గి యెటింగి తగునె యిట్లు 

వలుక? ధర్మపుత్రుపై( జేయి వదలక । వారు రారె పెక్కు వరుస లధిప! 390 
ప్రతిపదార్దం: అధిప!= దుర్యోధన మహారాజా! నరుని విక్రమంబు= అర్జునుడి పరాక్రమం; నారాయణుని= శ్రీకృష్ణుడి; మహత్త్యంబున్‌= 
గొప్పతనం; ఎటీణి, ఎటింగి= బాగా తెలిసి కూడా; ఇట్టు= ఈ విధంగా; పలుకన్‌+తగునె?= పలుక వచ్చా?; ధర ]పుత్రుపైన్‌= ధర్మరాజుపై; 
చేయి వదలక= చేయి తీయకుండా; వారు= కృష్ణార్ణునులు; పెక్కువరుసలు= పలుసార్లు; రారె?= రాలేదా? 
తాత్పర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడి పరాక్రమం శ్రీకృష్ణుడి మహత్యం తెలిసి కూడా నీ విట్టా పలుకవచ్చా? 
కృష్ణార్జునులు ధర్మజుడిపై చేయితీయకుండా పలుసార్లు రాలేదా! 
ఉ. ఎవ్వరి నెట్లు సేసెదనొ యేర్చడ( జూడుము; నేండు పోరికిం 

గవ్వడి రాక యుండ. దొలంగంగొని పోవ(గం జాలువారి నీ 

వెవ్వరి నైనం బంపు; మిది. యేటికి? నొండొక బుద్ధి సేసెదే? 

నవ్వుచు. బల్కినన్‌ ధరణినాథ! యసత్యము గల్ల నేర్చునే?' 391 
ప్రతిపదార్థం: ధరణినాథ!= దుర్యోధన మహారాజా!; ఎవ్వరిని= ఏ వీరుడిని; ఎట్ల్టు+చేసెదనొ= ఏం చేస్తానో; ఏర్పడన్‌+చూడుము= 
తేటపడచూడుము; నేండు= ఇవ్వేళ; పోరికిన్‌= యుద్దానికి; కవ్వడి= అర్జునుడు, రాక ఉండన్‌= రాకుండ; తొలంగన్‌= తొలగేటట్టు; 
కొనిపోవంగన్‌= తీసికొని పోవటానికి; చాలువారిన్‌= తగినవారిని; ఈవు= నీవు; ఎవ్వరినైనన్‌= ఎవరినైనా; పంపుము= పంపించుము; 
ఇది+ఏటికిన్‌?= ఇదంతా ఎందుకు?; ఒండొక బుద్ది+చేసెదు?= వేరే విధంగా ఆలోచిస్తావు?; ఏ= నేను; నవ్వుచున్‌= నవ్వుతూ; 
పల్కినన్‌= మాట్లాడినా; అసత్యము= అసత్యం; కల్లనేర్చునే?= కలుగగలదా? 
తాత్సర్యం: దుర్యోధన మహారాజా! ఎవరిని ఏం చేస్తానో బాగా చూడుము. నేడు యుద్దానికి అర్జునుడు రాకుండా 
దూరం తొలగ దీసికొనిపోయే సమర్షుడిని ఎవ్వరినైనా పంపించుము. ఇదంతా ఎందుకు? వేరే విధంగా ఎందు 
కాలోచిస్తావు? నేను నవ్వుతూ మాట్లాడినా అందులో అసత్యం ఉంటుందా?” 


వ. అనవుడు. 392 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు అట్టనగానే. (తరువాతి పద్యంతో అన్వయం). 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. విని సంశప్తకు 'లేము దక్కనొరు లా వివ్వచ్చు భంగించి బె 
ట్టనికిం బాపి యలంపనేర్వుగలరే!' యంచున్‌ వెసం బోయి పి 
లిన నప్పార్దుండు నుద్దతిం జనుడు నక్షీణోగ్రశస్తాస్త వ 
థి © YTV” 
ర్తన ఘోరంబగు సంగరం బచట రౌద్రస్పూర్తిమై జెల్లంగన్‌. 393 


ప్రతిపదార్థం: విని; సంశప్తకులు= శపథం పూనిన సుశర్మాదులు; ఏము= మేము; తక్కన్‌= తప్ప; ఒరులు= ఇతరులు; ఆ 

వివ్వచ్చున్‌= ఆ అర్జునుడిని; భంగించి= భంగపరిచి; బెట్టు= తీవ్రమైన; అనికిన్‌= యుద్దానికి; పాపి= తొలగేటట్టు; అలంపన్‌= 

శ్రమపెట్టై; నేర్పు= నైపుణ్యం; కలరే?= కలవారున్నారా?; అంచున్‌= అంటూ; వెసన్‌= వెంటనే; పోయి పిల్ఫినన్‌= వెళ్ళి ఆహ్వానించగా; 
ఆ+పార్టుడు= ఆ అర్జునుడు; ఉద్దతిన్‌= గర్వంతో; చనుడున్‌= పోగా; అక్షీణ= నశించని; ఉగ్ర= భయంకరమైన; శస్త+అ(స్త= 

ఖడ్డాదుల, ఆగ్నేయాస్రాదుల; వర్తన= ప్రసారంతో; ఘోరంబు+అగు= భయంకరమైన; సంగరంబు= యుద్దం; అచటన్‌= ఆ 

స్థలంలో; రౌ(ద్రస్ఫూర్తిమైన్‌= క్రోధం ప్రకాశించేటట్లు; చెల్లంగన్‌= ప్రవర్తించగా. 

తాత్పర్యం: ఇది విని సంశప్తకులు, 'మేము తప్ప ఇతరు లెవరైనా ఆ అర్జునుడిని భంగపరిచి, యుద్దానికి తొలగేటట్టు 

చేసి శ్రమపెట్టే నేర్పు కలవారున్నారా?” అంటూ వెంటనే పోయి పిలువగా, అర్జునుడు గర్వంతో వెళ్ళగా; తరిగిపోని 

భయం గొలిపే శస్తాస్త ప్రసారం వలన ఘోరమైన యుద్దం రౌద్రం స్ఫురించేటట్టు ప్రవర్తిల్లింది. 

వ. ఇక్కడ భారద్వాజుండు పద్మవ్యూహంబు గావించినం గౌంతేయాగ్రజు ననుమతి నభిమన్యుం డయ్య్యడ్డు భేదించి 
సొచ్చి, బృహద్దల లక్ష్మణ ప్రభృతులగు భూపతులను భూపకుమారులను బెక్కండ్రం బారిసమరి యనేక యోధ 
వీర విక్రమ సంకులంబునం జిక్కునడి యుక్కుమురిసినట్లు సమసిన మన మొనలు సెలంగుచుం బాండవ 
బలంబులు పొగులుచుం దమ తమ యునికిపట్లకుం జనియె నని సంజయుండు ధృతరాష్తునకు సౌభద్రుండు 
వడుట సెప్పె ననిన విని నాటి కయ్యంబు కలరూపంతయు నేర్పడ నెటింగింపు మనుటయు. 394 


ప్రతిపదార్థం: ఇక్కడన్‌= కౌరవ పాండవులు యుద్దం చేసే చోట; భారద్వాజుండు= ద్రోణుడు; పద్మవ్యూహంబు= పద్మం రూపంలో 
తీర్చిన మొగ్గరం; కావించినన్‌= పన్నగా; కౌంతేయ+అ(గ్రజుని= ధర్మజుడి; అనుమతిన్‌= ఆజ్ఞతో; అభిమన్యుండు; ఆ+ఒడ్డు= 
ఆ వ్యూహం; భేదించి= చీల్చి; బృహద్బల= బృహద్బలుడు; లక్ష్మణ= లక్ష్మణుడు; ప్రభృతులు+అగు= మొదలైన; భూపతులను= 
రాజులను; భూపకుమారులను= రాకుమారులను; పెక్కండ్రన్‌= చాలా మందిని; బారిసమరి= హింసించి; అనేక= పెక్కురు; 
యోధ= యుద్దం చేసే; వీర= శూరుల; విక్రమ= పరాక్రమపు; సంకులంబునన్‌= దొమ్మిలో; చిక్కువడి= బాధపడి; ఉక్కుమురిసినట్టు= 
శౌర్యం ప్రకాశించేటట్టు; సమసిన= మరణించగా; మన మొనలు= మన సైన్యాలు, కారవ సైన్యాలు; చెలంగుచున్‌= విజృంభిస్తూ; 
పాండవ బలంబులు= పాండవసేనలు; పొగులుచున్‌= బాధపడుతూ; తమ తమ= వారి వారి; ఉనికిపట్టకున్‌= స్థావరాలకు; 
చనియెన్‌= పోయాయి; అని; సంజయుండు; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్రుడికి; సాభద్రుండు= సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు; 
పడుట= కూలటం; చెప్పెన్‌+అనిన= చెప్పాడనగా; విని; నాంటి కయ్యంబు= ఆనాటి యుద్దం; కలరూపు= జరిగింది; అంతయున్‌= 
అంతా; ఏర్పడన్‌+ఎజింగింపుము= వివరంగా తెలియజేయము; అనుటయున్‌= అనగా. 


తాత్పర్యం: కౌరవ పక్షాన (ద్రోణుడు పద్మవ్యూహం పన్నగా ధర్మరాజు ఆజ్ఞానుసారం అభిమన్యుడు ఆ వ్యూహాన్ని 
భేదించి బృహద్బ్చలుడు, లక్ష్మణుడు మున్నగు రాజులను, రాజకుమారులను అనేకులను హింసించి, అనేక వీరులను 
సంకుల సమరంలో చిక్కుపడి పరా(క్రమం ్రకాశించేటట్టు కూలిపోగా, మన సైన్యాలు మురుస్తూ, పాండవ సేనలు 
విషాదపడుతూ తమ తమ శిబిరాలకు పోయాయి. సంజయుడు ధృతరాష్ట్రుడికి అభిమన్యుడు మరణించటాన్ని 
చెప్పాడనగా విని, నాటి యుద్ద వివరాలను చక్కగా చెప్పుమనగా. (ద్వితీయాశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ద్రోణపర్వము - ప్రథమాశ్వాసము 137 


ఉ. సాత్తవతేయ వాజ్మయవిశాల గృహస్సురిత ప్రదీపితా! 

ప్రత్సయ గోచరా! విహృతి భగ్న నిశాచర! శాంత బోధసం 

పత్త వినాభవన్మహిమ భాసుర! సంభృత భూసురాళ సాం 

గత్త! వివిక్త యుక్త జనకౌశల భావిత! దేవసేవితా! 395 
ప్రతిపదార్థం: సాత్యవతేయ= సత్యవతికి పుత్రుడైన వ్యాసమహర్షియొక్క; వాజ్మయ= ఉత్తర మీమాంస, పురాణేతిహాసాలు మున్నగు 
వాజ్మయ మనే; విశాల= విపులమైన; గృహ= ఇంటియందు; స్ఫురిత= వెలిగే; ప్రదీపితా!= ఉత్తమమైన దీపంవంటివాడా!; ప్రత్యయ 
గోచరా!= జ్ఞానం చేత తెలిసేవాడా!; విహృతి భగ్న నిశాచర!= విహారమా(త్రం చేతనే- లీలద్యారానే నశింపజేయబడిన రక్కసులు 
గలవాడా!; శాంత= శాంతమును; బోధ= జ్ఞానరూపమును అగు; సంపత్తి+అవినా భవత్‌= సంపదను ఎడబాయనట్టి; మహిమ= 
గొప్పదనంతో; భాసుర!= (ప్రకాశించేవాడా!; సంభృత భూసురాళి సాంగత్త్య!= (బ్రాహ్మణసంఘం యొక్క సాంగత్యం కలవాడా!; 
వివిక్త యుక్త= ఏకాంతప్రదేశంలో యోగనిష్టులై ఉన్న; జనకౌశల= జనుల జ్ఞానంచేత; భావిత= భావించబడేవాడా!; దేవసేవితా!= 
ఇంద్రాది దేవతలచేత కొలువబడేవాడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వ్యాసమహర్షిచేత రచించబడిన బ్రహ్మమీమాంసయందు, పురాణేతిహాసాది 
వాజ్మయంలోను నీవే (ప్రకాళశిస్తున్నావు. కేవల జ్ఞానంతోనే తెలియవస్తున్నావు. ధర్మధ్వంసకులైన రాక్షసులను భగ్నం 
చేయటం నీకు విలాసం మాత్రమే. శాంతి, జ్ఞానాలు అనే నీ నిజస్వరూపంతో వెలుగువాడవు. నీవు జ్ఞానాత్ములు, 
ధర్మాత్ములు అయిన బ్రాహ్మణులతో ఉంటావు. ఏకాంతంలో సమాధియందుండే యోగులే నిన్ను భావించగలరు. 
నీవు ఇంద్రాది దేవతలచేత సేవించబడేవాడవు. 


విశేషం: “పద్యమునం దృతీయ పాదమునందలి 'సంపత్తి+అవినాభవత్‌ - సంపత్త్యావివాభవత్‌ అను పదమున సంపత్తి శబ్దము 
తకారద్వయయుక్త మగుటచే( బ్రాసమునందు తకారద్వయ యకారములు ్రాసవర్షముగా నున్నట్లు స్పష్టము. దానినిబట్టి తక్కిన 
పాదములయందలి ప్రాసవర్షములు గూడా తకార ద్వయ యకారములతో నుండవలయును, కాని 'సాత్యవతేయ, ప్రత్యయ, 
సాంగత్య శబ్దములు సహజముగ ఏక తకార యకారయుతములే గాని తకారద్వయ యుక్తములు గావు. అట్టయినచోం బ్రాసము 
ఉపపన్నమగునా అను సందేహము గలుగవచ్చును. కాని ఆ శబ్దములయందలి తకారమునకు “అనచిచ” (8-4-47- పాణిని) 
సూత్రముచే ద్విత్వము రాంగా, తకార ద్వయము గలుగును గావునం బ్రాసదోషము సంభవింపనేరదు.” - తిక్కయజ్వ హరి 
హరనాథ తత్త్వము - శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు. 


క _ వేదశిరోమణి చరణా! । నా దాంత స్పారకరణ నైష్టికతరణా! 
భేద రహిత ప్రకారా! । వాద విదూరా! విరించివర్య విహారా! 396 


ప్రతిపదార్థం: వేద శిరోమణి చరణా!= వేదాలకు శిరస్సులైన ఉపనిషత్తులకు అలంకారాలైన పాదాలుగలవాడా!; నాదాంత+స్సారకరణ!= 
నాదానికి (విశ్వాన్ని సృబించే) అంతఃశక్తిని కలిగించే వాడా; నైష్టికతరణా!= వ్రతనిష్టయందుండే వారిని తరింపజేసేవాడా!; భేదరహిత 
ప్రకారా!= భేదంలేని సాదృశ్యము కలవాడా!; వాదవిదూరా!= వివాదాలకు అందనివాడా!; విరించివర్య విహారా!= సృష్ట్యాదులను 
కావించే (బ్రహ్మాదులగు ఉత్తమ దేవతలందు వెలసిన విహారం కలవాడా! 


తాత్సర్యం: ఉపనిషత్తులు ప్రధానంగా నిన్నే తెలుపుతున్నవి. నాదానికి జగత్తును సృజించేశక్తి నీ వల్లనే 
కలుగుతున్నది. వ్రతనిష్టులను నిన తరింపజేస్తున్నావు. నీవంటిది మరొకటి లేకపోవడం వల్ల నీకు నీవే సాటి. 
వాక్కు మున్నగు ఇంద్రియాలకు అందనివాడవు. నీ (క్రీడా రూపమైన విశ్వాన్ని సృజించటం వంటివి 
మూర్తితయంలో వెలయుచున్నవి. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాలిని: 
అనుపమ హితవిద్యావ్యక్త! యోగానురక్తా! 
దనుజ మథనలీలా! స్తవ్యశాంతానుభావ్యా! 
జననమరణ దుఃఖోత్సారి! సర్వోపకారీ! 
సనకముఖయతీం్రదాసన్న! నిత్యప్రసన్నా! 397 


ప్రతిపదార్థం: అనుపమ= సాటిలేనంత; హిత= హితాన్ని కలుగజేసే; విద్యా= వేదవిద్యచేత; వ్యక్త= స్పష్టముయ్యేవాడా!; యోగ+అనురక్తా!= 
యోగవిద్యయందు అనురాగం కలవాడా!; దనుజ= రాక్షసులను; మధన= సంహరించటమే; లీలా!= విలాసంగాకలవాడా!; స్తవ్య= 
స్తుతించదగిన; శాంత= శాంతరసం చేతనే; అనుభవ్యా!= అనుభవించదగినవాడా!; జనన= పుట్టుక; మరణ= చావుల రూపమైన; దుఃఖ= 
సంసార దుఃఖాన్ని; ఉత్సారి!= పోగొట్టువాడా!; సర్వ= స్వపరభేదం లేక విశ్యానికంతకు; ఉపకారీ!= ఉపకారం చేసేవాడా!; సనక ముఖయతీంద్ర= 
సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతాది జ్ఞానులకు; ఆసన్న!= దగ్గరివాడా!; నిత్యప్రసన్నా!= ఎల్లప్పుడు అనుగ్రహం కలవాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! హితాన్ని బోధించే వేదాలందే నీవు వ్యక్తమౌతుంటావు. కర్మజ్ఞానయోగాలు రెండు 
కూడ నీకు ప్రియమైనవి. రాక్షససంహారం నీకు విలాసమాత్రం. శాంతాత్ములే నిన్ను అనుభవిస్తారు. మోక్షమొసగి 
భక్తుల జనన మరణ దుఃఖాలను పోగొట్టి లోకోపకారం చేస్తుంటావు. సనకాది జ్ఞానులకు ఎల్లప్పుడు సన్నిహితుడవై 
నిత్య ప్రసన్నుడవు అవుతావు. 

గద్యము: 

ఇది శ్రీమ దుభయకవి మిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 
ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున ద్రోణపర్వంబునందు( బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథభాగం; శ్రీమత్‌= మంగళకరుడైన; ఉభయ కవిమి(త్ర= సంస్కృతాంధ్ర కవులకు స్నేహితుడైన 
(సూర్యుడైన) వాడూ; కొమ్మన+అమాత్యపుత్ర= కొమ్మనామాత్యుడి కుమారుడూ; బుధ+ఆరాధన విరాజి= పండితులు చేసే పూజల 
చేత ప్రకాశించేవాడు; పండితులను పూజించటంచేత (ప్రకాశించేవాడూ; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కనచేత; 
ప్రణీతంబు+అయిన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌= మంగళకరమైన మహాభారతంలో; |ద్రోణపర్వంబునన్‌= 
ద్రోణపర్వంలో; 'ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్పర్యం: ఇంతవరకు ఉభయకవిమి(త్రుడు, కొమ్మనామాత్యపుత్రుడు, పండితులను పూజించుటచేత 


'ప్రశస్తిపొందినవాడు (పండితుల చేత గౌరవింపబడుటచేత (ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన 
శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం. 


అవి 


ద్రోణపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


139 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 


క. శ్రీకర! భక్తాంభోధిసు । ధాకర! చక్ర త్రిశూల ధారణ రక్షో 
భీకర! నిర్ణరతర కరు । ణాకర దృర్లీప్తి నికర! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీకర!= మోక్షమను సంపదను కలిగించేవాడా!; భక్త+అంభోధి= భక్తులు అనే సముద్రానికి; సుధాకర!= చం(ద్రుడా!; 
చ(క్ర= సుదర్శనం అనే చక్రాన్ని; త్రిశూల= మూడు మొనలు ఉండే ఆయుధాన్ని; ధారణ= ధరించటంచేత; రక్షః= రాక్షసులకు; 
భీకర!= భయాన్ని కలిగించేవాడా!; నిర్భరతర+కరుణా+ఆకర+దృక్‌+దీప్రి+నికర!= మిక్కిలి ఎక్కువైన దయకు నెలవైన 
కన్నులయొక్క, కాంతుల మొత్తం కలవాడా!) హరిహరనాథా!= హరియొక్క, హరుడియొక్క, స్వరూపం కల (ప్రభువా! 


తాత్పర్యం: అద్వైతమూర్తి వైన ఓ హరిహరనాథా! నీవు సంపత్కరుడవు. మోక్ష ప్రదుడవు. భక్తులు అనే సముద్రానికి 
పుట్టిన చంద్రుడవు. సుదర్శనం అనే చక్రాన్ని, త్రిశూలం అనే ఆయుధాన్ని ధరించి రాక్షసులకు భయం కలిగించే 
వాడవు. మిక్కిలి అతిశయించిన దయకు నెలవైన కన్నుల కాంతుల సమూహం కలవాడవు. 


విశేషం: హరిగా మోక్షాన్ని, హరుడుగా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడా! “ఐశ్వర్య మీశ్వరా దిచ్చే న్మోక్షమిచ్చే భజ్జనార్హనాత్‌” అని స్మృతి. 
విష్ణు శివ భక్తులనే సముద్రానికి హరిహరనాథుడు చంద్రుడైనవాడు. అంటే చంద్రుడు సముద్రాన్ని ఉప్పాంగచేసే విధంగా 
హరిహరనాథుడు భక్తులనే సముద్రాన్ని ఉప్పొంగ చేస్తాడని భావం. అలంకారం రూపకం. శ్రీకర, సుధాకర, భీకర, నికర - లఘు 
పూర్వక రేఫం అన్ని సమాసాల చివర ఉంది. కాబట్టి అంత్యప్రాసమనే శబ్దాలంకారం. 'చక్రత్రిశూల.... హరిహరి - చక్రం హరిదీ, 
త్రిశూలం హరుడిదీ అని (క్రమంగా అన్వయించుకోవాలి కాబట్టి యథాసంఖ్యాలంకారం. 


అమృతమయుడూ ఆనందప్రదుడూ అనే భావాన్ని 'సుధాకరి శబ్దంలో తిక్కన ధ్వనింపజేశాడు. 


భక్తుల విషయంలో ఎంత చల్లగా ఆనందామృతాన్ని వర్షిస్తాడో, శత్రువుల విషయంలో అంత భీకరంగా వాళ్ళను 
తుదముట్టించటానికి చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలను హరిహరనాథుడు ధరించాడని తిక్కన యుద్దఘట్టం (ప్రాముఖ్యాన్ని 
“చక్ర... భీకరి అనే సంబోధనలో సూచించాడు. 


అనివార్యం అయినప్పుడే దుష్టులను శిక్షించటానికి ఆయుధాలు ప్రయోగిస్తాడు కాని స్వతస్సిద్దంగా భగవంతుడు 
కరుణామయుడు. ఆయన ఎల్లప్పుడూ దయ కలిగిన చూపుల కాంతులను ్రసరిస్తూనే ఉంటాడు. అది ఆయన విధి. దయానిధి 
అయిన హరిహరనాథుడి తత్త్వం చివరి సంబోధనలో ఎంతో చక్కగా నిరూపించబడింది. 


'కరుణాకరి అనే ప్రయోగాన్ని కేవలం భగవంతుడి దయాదృష్టి పరంగానే కాకుండా, ప్రకృత కథలోని అభిమన్యుడి వధకు 
అన్వయిస్తే ఇది కరుణరస స్వరూపం కూడా అవుతుంది. అపుడు ద్వితీయాశ్యాసంలోని (ప్రధాన వృత్తాంతం 'నిర్భరతర కరుణాకరం” 
. అభిమన్యుని మరణానికి ధర్మరాజాదుల కళ్ళు, పాఠకుల కళ్ళూ, కన్నీళ్ళ కడకళ్ళు అయ్యాయి. 

ఈ ఆశ్వాసంలో హరిహరుల ప్రసక్తికూడా అప్రయత్నంగా కథా సందర్భంలో చోటు చేసుకొన్నది. అర్జునుడు కైలాసానికి 
పోయి శివుడి కరుణ పొందినట్టు కల గనటం, శ్రీకృష్ణుడు దయాళువై సుభద్రను ఊరడించి, దారుకుడితో అర్జునుడి (ప్రతిజ్ఞా 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాక్యాలను ప్రస్తావించటం, పుత్రశోకంతో కుమిలే ధర్మరాజును ఓదార్చటానికి “వ్యాసో నారాయణో హరిఃఅని ్రస్తుతించబడే 
కరుణామూర్తి అయిన వేదవ్యాసుడు వచ్చి ఎన్నో ఉపకథలను చెప్పి ఉపశమింపచేయటం ఈ ఆశ్యాసంలో ప్రధానాంశాలు. వీరరస 
పరంగా హరిహరుల ఆయుధాల (ప్రసక్తీ, కరుణరసపరంగా అభిమన్యుడి మరణానంతర విశేషాలూ ఈ 'ప్రారంభపద్యంలో సూచించ 
బడ్డాయి. 


ద్రోణుని మూండననాంటి యుద్దము (సం. 7-32-25) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు దనమనుమండు మృతిం బొందుట విని 
ధృతరాష్తుండు. 2 

ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా! (ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 

మహారాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; తన మనుమండు= తన మనమడైన అభిమన్యుడు; 

మృతిన్‌= మరణాన్ని; పొందుట= పొందటం; విని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు. 

తాత్సర్యం: ప్రభూ! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ' ఆ విధంగా 

తన మనమడైన అభిమన్యుడు మరణించా డని విన్న ధృతరాష్ట్రుడు. 


ఉ. “చిత్తము వొక్కిడుం బురుషసింహునిం బౌత్రకులాగ్రగణ్యు, న 
త్యుత్తమతేజు, భూరిగుణు, నొప్పెడు మెత్తని మేనివాని, నె 
ట్లుత్తల పెట్టిరో పలువు రుగ్రమనస్కులు గూడి యక్కటా! 
యత్తెఅం గెల్ల దేటపడునట్టులుగా వివరించి చెప్పుమా!' 3 


ప్రతిపదార్థం: అక్కటా!= అయ్యో!; పలువురు= చాలామంది; ఉగ్రమనస్కులు= (క్రూరమైన హృదయం కలవాళ్ళు అనగా దయలేని 
వాళ్ళు; కూడి= ఒకటిగా గుమిగూడి; పురుష సింహునిన్‌= పురుషులలో ్రేష్టుడిని; పాత్రకుల+అ[గ్రగణ్యున్‌= మనుమల మొత్తంలో 
మొట్టమొదటగా లెక్కించదగిన వాడిని; అతి+ఉత్తమతేజున్‌= మిక్కిలి (శ్రేష్టమైన పరాక్రమం కలిగినవాడిని; భూరిగుణున్‌= గొప్పగుణాలు 
కలవాడిని; ఒప్పెడు= అందగించే; మెత్తని మేనివానిన్‌= మృదువైన శరీరం కలవాడిని, అభిమన్యుడిని; ఎట్టు= ఏ విధంగా; ఉత్తల పెట్టిరో?= 
బాధపెట్టారో?; చిత్తము= నా మనస్సు; పొక్కెడున్‌= మిక్కిలి బాధపడుతూ ఉన్నది; అత్తెజంగు+ఎల్లన్‌= (ఆ+తెజంగు) ఆ విధం 
అంతా; తేటపడునట్టులుగాన్‌= తేటతెల్లమయ్యేటట్లు(స్పష్టంగా); వివరించి= విశదపరచి; చెప్పుమా= తెలుపుము. 

తాత్పర్యం: ధృతరాష్ట్రుడు సంజయుడిని చూచి “అయ్యో! క్రూర మనస్సు కలిగిన చాలామంది, అందరూ ఒక్కటిగా 
గుమిగూడి పురుషశ్రేష్టుడూ, నా మనుమలు అందరిలో మొట్టమొదట లెక్కించదగినవాడూ, మిక్కిలి (శ్రేష్టమైన 
పరాక్రమం కలవాడూ, గొప్ప గుణాలతో ఒప్పేవాడూ, అందమైన అతి సుకుమార శరీరం కలవాడూ అయిన 
అభిమన్యుడిని ఏ విధంగా బాధపెట్టారో కదా! ఆ విషయం అంతా నాకు సవిస్తరంగా స్పష్టంగా విశదీకరించి 
చెప్పుము. నా మనస్సు చాలా బాధపడుతూ ఉన్నది” అన్నాడు. 

విశేషం: ఈ పద్యంలో అతి ముఖ్య విషయం “చిత్తం పొక్కటం'”. అందుకే తిక్కన “చిత్తము వొక్కెడున్‌ అనే ఎత్తుగడతో ఉత్పలమాలా 
వృత్తాన్ని ఎన్నుకొన్నాడు. సుకుమారమూ సుందరమూ అయిన భావాన్ని ఎంతో సున్నితంగా తేటపడేటట్టు చెప్పటానికి ఉత్సలం 
సర్వసమర్థం అయిందని శిల్పకళా మర్మజ్ఞుడైన తిక్కన ఇక్కడ చక్కగా నిరూపించాడు. 'ఒప్పెడు మెత్తని మేనివాని, 
“ఎట్టుత్తలపెట్టిరో?' 'అత్తెబిగాల్ల' అనే అచ్చ తెలుగు పదాల కూర్పులో అభిమన్యుడి అందచందాలూ, గుణ గణాలూ 
వ్యంజింపబడ్డాయి. ద్విరుక్తతకార ప్రాసం విషయాన్ని ఒత్తి చెప్పటానికి ఉద్దిష్టమైనది. ఐదు విశేషగుణాలలో అభిమన్యుడి 
ఉదాత్తగుణాలూ, అతని తేజస్సూ, ఓజస్సూ సౌకుమార్యం ఉట్టంకించబడ్డాయి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 141 


పాండవులంటే సరిపడని ధృతరాష్ట్రుడికి అర్జునుడి కుమారుడిపై అంత అభిమానం కలగటానికి కారణం ఏమై ఉంటుందని 
మనకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఆ సందేహం అభిమన్యుడికి ప్రయోగించిన ఐదు విశేషణాల వలననే నివృత్తి అవుతుంది. మానవుడికి 
సహజమైన జాలిగుణం అనికానీ, మొసలి కన్నీరు కారుస్తున్నాడని కానీ అనుకోవాలి. తరువాతి (4) గద్యంలో ధృతరాష్రుడికి 
ప్రయోగించిన విశేషణం 'మానవపతి" కావటంచేత మానవతా గుణమనే అనుకోవాలి. 


వ. అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను: నట్లు భరద్వాజుండు పద్మవ్యూహంబు సంఘటించు నెడ 
వివిధ దేశంబుల రాజులు దళంబులును, రాజకుమారులు గేసరంబులును, గర్భ దుశ్శాసన బహుళ సేనా 
పరివృతుండయి కురువిభుండు గర్లికయునుంగా నభేద్యభంగి నొనర్ణిన నది వలయాకారం బగుటం జేసి 
చక్రవ్యూహంబు ననంజను, నమ్మొగ్గరంబు మొగంబునం దాను దర్పంబు మెజియ నెజయం బొలిచి నిలిచె; 
మణియు వలయు నెడలకు లావై జయద్రథ గురుపుత్ర కృప శకుని కృతవర్మ భూరిశ్రవ శృల శల్యులును, నీ 
కొడుకులును, మనుమలును రక్తమాల్యానులేపనాంబరాభరణంబులు శోభిల్ల నిలిచి; రంత భీమసేన 
ప్రముఖంబైన పాండవబలంబులు గదియ నడచె; నందు సాత్యకి ధృష్టద్యుమ్న కుంతిభోజులును, జేకితానక్షత్ర 
ధర్మక్షత్ర వర్ములును, ధృష్టకేతు నకుల సహదేవులును, నుత్తమౌజ శిఖండి యుధామన్యులును ఘటోత్కచ 
విరాటద్రుపదులును, ద్రౌపదేయ కేకయ సృంజయ సముదయంబును నుక్కునం దటిమి య క్కుంభసంభవుం 
దలపడిన నవ్వి యవ్వీరుండు వా(డి మిగులు బలుతూపులం దన వే(డిమి సూపిన నమ్మేటి విలుకాని 
మొగంబున నిలువ నోర్వక యా సైనిక ప్రకరంబు దిరుగుడువడిన వెక్కసంబును వెటి(గుపాటును 
వెల్లదనంబునుం గదుర6 గౌంతేయాగ్రజుం డూరకుండి, కర్ణికార కేతు స్పీతుండును, నుత్సాహ 
శౌర్యసంపద్దుర్నిరీక్ష్యుండును నగు సౌభద్రుం గనుంగొని, 'వీండు దక్కనొరు లీ దృఢవ్యూహంబు భేదింపంజాల' 
రని మనంబున నిశ్చయించి యక్కుమారు నుద్దేశించి. 4 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్ట్రుడు అనగానే; ఆ మానవపతికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; సూతసూనుండు= 
సంజయుడు ; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ రీతిగా; భరద్యాజుండు= భరద్వాజుడి కొడుకైన 
ద్రోణాచార్యుడు; పద్మ వ్యూహంబు= పద్మం మాదిరిగా సైన్యాన్ని పన్నటం; సంఘటించు+ఎడన్‌= కూర్చే సందర్భంలో; 
వివిధ దేశంబుల రాజులు= నానా దేశాల నుండి వచ్చిన రాజులు; దళంబులును= రేకులుగాను; రాజకుమారులు= 
రాకుమారులు; కేసరంబులును=  కింజల్కములుగాను; కర్ణ+దుశ్చాస న+బహుళ+సేనా+పరివృతుండు+అయి= కర్ణుడు, 
దుశ్చాసనుడు, అనేకములైన సైన్యాలచేత చుట్ట బడ్డవాడై; కురువిభుండు= దుర్యోధనుడు; కర్లికయునున్‌+కాన్‌= తామర మధ్యలో 
ఉండే దుద్దుగాను కాగా; అభేద్యభంగిన్‌= భేదించటానికి వీలుకాని విధంగా; ఒనర్భినన్‌= చేయగా; అది= 
ఆ సైన్యం; వలయ+ఆకారంబు= గుండ్రమైన ఆకారం కలిగింది; అగుటన్‌+చేసి= కావటం చేత; చక్రవ్యూహంబును= చక్రం 
ఆకారం కలిగిన వ్యూహం అని కూడా; అనన్‌+చనున్‌= అనటానికి చెల్లుతుంది; ఆ+మొగ్గరంబు+ మొగంబునన్‌= అట్టి ఆ 
పద్మవ్యూహం యొక్క ముఖభాగంలో; తాను= ద్రోణుడు; దర్భంబు+ మెజయన్‌= గర్వం అతిశయించగా; నెజయన్‌= నిండుదనం 
చెలరేగగా; పొలిచి= ప్రత్యక్షంగా కనబడి; స్థిరమై నిలిచెన్‌= గట్టిగా నిలిచాడు; మజీయున్‌= ఇంకా; వలయు+ఎడలకున్‌= తగిన 
చోట్లకు; లావు+ఐ= బలమై; జయ॥ద్రథ+ గురుపు(త్ర+ కృప+శకుని+ కృతవర్శ్మ+భూరి శ్రవః+ శల+ శల్యులును= సైంధవుడు 
(ధృతరాష్ట్రుడి అల్లుడు, దుస్సల మగడు) అశ్వత్థామ (ద్రోణుడి కొడుకు); కృపాచార్యుడు (ద్రోణాచార్యుల బావమజది; (ద్రోణుడికి 
మునుపు కౌరవులకు అస్త్రగురువు); శకుని= గాంధార దేశపురాజు (గాంధారికి తోబుట్టువు); కృతవర్మ (హృదికుడి కొడుకు 
- ఇతడు యదు వంశపురాజు); భూరి(శ్రవుడు= సోమదత్తుడి రెండవ కుమారుడు; శలుడు= సోమదత్తుడి మూడవ కొడుకు; 
శల్యుండు= మద్రదేశపురాజు, మాద్రికి తోబుట్టువు; నీ కొడుకులును= దుర్యోధన దుశ్ళాసనులతో పాటు తక్కిన నీఅందరు 
కుమారులున్నూ; మనుమలును= మనుమళ్ళు అందరున్నూ; రక్తమాల్య+ అనులేపన+అంబర+ఆభరణంబులు= ఎ|(ర్రని దండలు, 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


గంధపు పూతలూ, వ(స్తాలూ, భూషణాలూ; శోభిల్లన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; (పొలిచి) నిలిచిరి= (ఒప్పుగా) ఎదుట నిలిచారు; 
అంతన్‌= ఆ సమయంలో; భీమసేన (ప్రముఖంబు+ఐన= భీముడు ముఖ్యంగా ఉండేది అయిన; పాండవబలంబును= 
పాండవసైన్యం కూడా; కదియన్‌= మార్కొనగా లేక సమీపించునట్టుగా; నడచెన్‌= నడిచింది; అందున్‌= ఆ పాండవ సైన్యంలో; 
సాత్యకి= సత్యకుడి కొడుకు (ఇతడికే శైనేయుడు, యుయుధానుడూ అనే పేర్చు కూడా ఉన్నాయి); ధృష్టద్యుమ్న= (ద్రుపదుని 
కొడుకు (ఇతడు అగ్ని అంశంలో పుట్టినవాడు; నకుల= నకులుడు; సహదేవులును= సహదేవుడు అనే ముగ్గురున్నూ; ఉత్తమౌజః= 
ఉత్తమౌజుడు (ధృష్టద్యుమ్నుడి తమ్ముడు); శిఖండి= శిఖండి (ధృష్టద్యుమ్నుడి అన్న); యుధామన్యులును= యుధామన్యుడు 
(ధృష్టద్యుమ్నుడి తమ్ముడు); అను మువ్వురున్నూ; ఘటోత్కచ= ఘటోత్కచుడు (భీమసేనుడికి హిడింబయందు పుట్టిన 
కుమారుడు); విరాట= విరటుడు (విరాట దేశపురాజు); |ద్రుపదులును= పాంచాల దేశపురాజు 'ద్రుపదుడున్నూ; 'ద్రౌపదేయజ= 
ద్రౌపది కుమారులు; కేకయ= కేకయుడు (శిబి చక్రవర్తి నలుగురు కుమారులలో ఒకడు); సృంజయ= సృంజయుడు అనే 
రాజుయొక్క; సముదయంబును= సమూహమునూ; ఉక్కునన్‌= గర్వంతో; తటిమి= వెంబడించి; ఆ+కుంభసంభవున్‌= ఆ 
ద్రోణుడితో; తలపడినన్‌= డీకొనగా; ఆ+వీరుండు= వీరుడైన ఆ ద్రోణుడు; నవ్వి= గేలిగా నవ్వి; వా(డి+మిగులు= మిక్కిలి 
పదునుగల; బలు= బలమైన; తూపులన్‌= బాణాలచేత; తన వే(డిమి= తన శౌర్యాన్ని; చూపినన్‌= ప్రకటించగా; ఆ+మేటి విలుకాని 
మొగంబునన్‌= ఆ గొప్ప ధనుస్సును ధరించిన అతడి ఎదుట; నిలువన్‌+ఓర్వక= ఎదిరించి నిలవటానికి ఓపలేక; 
ఆ+సైనిక+ప్రకరంబు= ఆ సైనికుల మొత్తం; తిరుగుడు పడినన్‌= వెనుకకు మళ్ళగా; వెక్కసంబును= సహించలేకపోవటం; 
వెజంగుపాటును= ఆశ్చర్యపడటం; వెల్లందనంబునున్‌= వెలవెలపోవటమున్నూ; కదురన్‌= కలుగగా; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీ కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; కర్లికార+కేతు+స్ఫీతుండును= కొండగోగు చెట్టు గుర్తుగా గల జెండా చేత; 
అతిశయించిన వాడున్నూ; ఉత్సాహ శౌర్య సంపద్‌+దుర్నిరీక్షుండును= ఉత్సాహం, శూరత్వం అనే సంపద చేత చూడటానికి 
వీలుకాని వాడున్నూ; అగు= అయిన; సౌభద్రున్‌= సుభద్రాపుత్రుడైన అభిమన్యుడిని; కనుంగొని= చూచి; వీ(డు+తక్కన్‌= ఇతడు 
తప్ప; ఒరులు= ఇతరులు; ఈ+దృఢ వ్యూహంబు= ఈ గట్టిమొనను; భేదింపన్‌+చాలరు= భేదించటానికి (చీల్చటం చేత 
పగులగొట్టటానికి) సమర్థులు కారు; అని మనమునన్‌+నిశ్చయించి= అని మనస్సులో నిర్ణయానికి వచ్చి; ఆ+కుమారున్‌= ఆ 
అభిమన్యు కుమారుడిని; ఉద్దేశించి= తలచి లేదా భావించి. 


తాత్సర్యం: పలువురు ఒక్క బాలుడిని చుట్టుముట్టి ఎట్టా బాధపెట్టారో చెప్పుము” అని ధృతరాష్ట్రుడు సంజయుడిని 
అడగగానే అతడు ఇట్లా అన్నాడు: ద్రోణాచార్యుడు వలయాకారంగా పద్మ(చ[క్ర) వ్యూహాన్ని పన్నాడు. అందులో 
రేకులు వివిధ దేశాలనుంచి వచ్చిన రాజులు, కింజల్కాలు రాకుమారులు, తామర నడిమిదిమ్మె కర్ల 
దుశ్శాసనాదులతో కూడుకొన్న దుర్యోధనుడు. ఎవ్వరికీ భేదించటానికి వీలుకాని ఆ మొగ్గరం ముఖభాగంలో 
(ద్రోణుడు మహాదర్చంతో మెరుస్తూ నిలిచాడు. ఎక్కడెక్కడ తగు సైన్యాన్ని ఏర్పాటు చేయాలో దానికి అనుగుణంగా 
సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు - తక్కిన ధృతరాష్ట్రుడి 
కుమారులూ, మనుమళ్ళూ అందరూ అన్ని హంగులతో అలంకరించుకొని యుద్దానికి సంసిద్దు లయ్యారు. 


ఇక పాండవసైన్యంలో భీమసేనుడు ప్రముఖపాత్ర వహించాడు. ఆయనకు అండదండగా సాత్యకి, 
ధృష్టద్యుమ్న, కుంతిభోజులూ, చేకితాన క్షత్రధర్మ క్షత్రవర్మలూ, ధృష్టకేతు నకుల సహదేవులూ, ఉత్తమౌజుడూ, 
శిఖండీ, యుధామన్యువూ, ఘటోత్కచుడు, విరటుడూ, ద్రుపదుడూ, (ద్రౌపదేయులు, కేకయుడూ, సృంజయుడూ 
మహాపరా(క్రమంతో (ద్రోణుడిని మార్కొన్నారు. అతడు చిరునవ్వుతో పాండవుల పై తీవ్రబాణాలు ప్రయోగించాడు. 
దానితో పాండవసైన్యం సంభ్రమాశ్చర్యాలతో వెలవెల్లనై వెనుకకు మళ్ళింది. అప్పుడు ధర్మరాజు ఈ మొగ్గరాన్ని 
ప్రవేశించటానికి సాటిలేని ధైర్య శౌర్య సాహసాలూ, సముత్కటమైన ఉత్సాహమూ ఉన్న సమర్ధుడు ఒక్క సౌభద్రుడే 
అని నిశ్చయించుకొని, ఆ అభిమన్యుడిని ఉద్దేశించి ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 143 


విశేషం: పద్మాకారంలో సైన్యాన్ని ఒకచోట చేర్చి, ఎక్కడెక్కడ ఏయే యోధులను కట్టుదిట్టంగా ఎట్లా ఉంచాలో అట్లా ఉంచి, 
ద్రోణుడు ఏర్పరిచిన వ్యూహం సమరసన్నాహం శత్రువులకు దురవగాహమైందనీ, అటువంటి దృఢ వ్యూహాన్ని అవలీలగా చొచ్చుకొని 
పోగలిగే సామర్థ్యం ఒక్క సౌభద్రుడికి మాత్రమే ఉన్నదని ధర్మరాజు [గ్రహించటం ఈ వచనభాగంలోని విశేషం. అభిమన్యుడి 
శక్తి సామర్థ్యాలను ఉట్టంకిస్తూ ప్రయోగించిన విశేషణాలు అటు వీరరస స్పూర్తినీ, ఇటు కావ్యకళా సౌందర్యాన్నీ సముజ్ఞ్యలంగా 
ప్రకాశింప జేస్తున్నాయి. 
సీ. “ఈ యొడ్డు భేదింప నే మెవ్వరము నేర । మర్గునుండును నీవు నచ్యుతుండు( 

బ్రద్యుమ్నుండును దక్క; బార్టుండు మనల ను । ల్లసమాడకుండ నీ లావు మెఅపి 

భేదించి మా కెల్ల బ్రియ మొనర్పు కు । మార!’ యనవుడు నత. డాననాబ్ద మలర 
“దీని ముఖంబు భేదించు తెజంగు నా । కెటిగించె మా తండ్రి; యేను దెటిపి 


ఆ. సేయనేర్తు జొచ్చి చించి చెండాడెద । మూంక లెల్ల జుట్టు ముట్టినపుడు 
వెడలు నట్టి వెరవు విన ; దాని కేమి? । నా చొచ్చు నేర్పు బలువు( జూడు మధిప!' 5 


ప్రతిపదార్థం: కుమార!= పుత్రా! అభిమన్యూ!; ఈ ఒడ్డున్‌= ఈ వ్యూహాన్ని; భేదింపన్‌= చీల్చటానికి (పగులకొట్టటానికి); 
అర్జునుండును= మీ తండ్రియైన అర్జునుడున్నూ; నీవున్‌= నీవున్నూ; అచ్యుతుండున్‌= శ్రీకృష్ణుడున్నూ; ప్రద్యుమ్నుండును= 
శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడున్నూ; తక్కన్‌= తప్ప; ఏము= మేము - అంటే ధర్మరాజాదులం; ఎవ్వరమున్‌= ఎవ్వరమున్నూ; 
నేరము= సమర్గులం కాము (ఆ కాలంలో పద్మవ్యూహాన్ని అర్జునుడు, అతడి కొడుకు అభిమన్యుడూ, శ్రీకృష్ణుడు, అతడి కొడుకు 
ప్రద్యుమ్నుడూ తప్ప మరెవ్వరూ పాండవ శిబిరంలో భేదించే వాళ్ళు లేరని తెలుస్తూ ఉన్నది); పార్టుండు= పృథా పుత్రుడైన అర్జునుడు; 
మనలన్‌= (ప్రస్తుతం పాండవ శిబిరంలో ఉండే మనలను అందరినీ; ఉల్లసము+ఆడకుండన్‌= మనస్సు నొచ్చేటట్లు గేలిచేస్తూ 
పొడిచి పొడిచి మాటాడకుండా; నీలావున్‌= నీ బలాన్ని; మెజపి= ప్రకటించి; భేదించి= పద్మవ్యూహాన్ని పగులగొట్టి; మాకున్‌+ఎల్లన్‌= 
మాకు అందరికీ; ప్రియము+జఒనర్సు= మేలు కలిగించుము; అనవుడున్‌= అని ధర్మరాజు అనగానే; అతండు= అభిమన్యుడు; 
ఆనన+అబ్ద్బము= ముఖపద్మం; అలరన్‌= వికసించగా; మా తండ్రి= నా జనకుడైన అర్జునుడు; దీని+ముఖంబున్‌= ఈ వ్యూహం 
యొక్క ముఖాన్ని; భేదించు తెజంగున్‌= పగులగొట్టి తీరును; నాకున్‌= నాకు; ఎటింగించెన్‌= తెలిపాడు; ఏను= నేను; చొచ్చి= 
ప్రవేశించి; తెజిపి చేయన్‌= అవకాశం కలిగించటానికి లేదా సందు చేసికొనటానికి అంటే వ్యూహాన్ని పగులగొట్టి(ఛేదించ) టానికి; 
నేర్తున్‌= చాలి ఉన్నాను; మూంకలు+ఎల్లన్‌= సేనలు అన్నీ; చుట్టుముట్టినపుడు= చుట్టూ నన్ను పొదివిన సమయంలో; చించి= 
చీల్చి, భేదించి; చెండాడెదన్‌= హతమారుస్తాను; వెడలునట్టి వెరవు= వ్యూహం నుండి బయటకు వచ్చే ఉపాయం; వినన్‌= వినలేదు; 
దాని కేమి?= అంత మాత్రాని కేమి?; అట్లా తెలియకపోయినంత మాత్రాన ఏమౌతుందిలే; అధిప!= రాజా! (ధర్మరాజా); నా 
చొచ్చు నేర్పున్‌= వ్యూహాన్ని భేదించి లోపలికి పోయే నా చాకచక్యాన్ని; బలుపున్‌= అతిశయాన్ని; చూడుము= చూడుము. 


తాత్పర్యం: ఈ మొగ్గరాన్ని భేదించటానికి నీవూ, మీ తండ్రి అర్జునుడూ, కృష్ణుడూ, ఆయన కుమారుడు 
ప్రద్యుమ్నుడూ తప్ప మే మెవ్వరమూ చాలం. నీ తండ్రి మమ్ములను గేలిచేసి మనస్సు గాయపడేటట్టు 
మాటాడకుండా నీ బలాన్ని ప్రకటించి, మాకు అందరికీ ప్రీతి కలిగించుము”. ఆ మాటలు వినగానే అభిమన్యుడి 
ముఖపద్మం విప్పారింది. అప్పు డతడు “ఈ వ్యూహ ముఖాన్ని భేదించే పద్దతి మాత్రమే నా తండ్రి నాకు తెలిపాడు. 
కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకొంటాను. వ్యూహాన్ని భేదించి ఇదిగో ఇప్పుడే లోనికి ప్రవేశిస్తాను. 
నన్ను చుట్టుముట్టిన సేనల్ని హతమారుస్తాను. అయితే నాకు పద్మవ్యూహం నుండి వెలుపలికి వచ్చే ఉపాయం 
తెలియదు. తెలియనంత మాత్రాన ఏమౌతుంది? దాని కేమి గాని, ఇప్పుడు నేను వ్యూహాన్ని భేదించి లోపలికి 
చొచ్చుకొని పోయే నా నేర్పు, అతిశయం ఎలాంటివో చూడండి” అన్నాడు. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దేశీయచ్చందస్సులో అచ్చ తెలుగు పదాల కూర్చు నేర్పుతో ఆంధ్రావళికి మోదాన్ని కలిగించటం తిక్కన ధ్యేయం. ఈ 
పద్యంలో భేదించు, ముఖము, ఆననాబ్బము, ప్రియము అనే తత్సమపదాలు, వ్యక్తుల పేర్లు, సంబోధనలు తప్ప తక్కినదంతా 
తిక్కన నుడికారపు సొంపునకు తారకాణ. విషయమంతా చెప్పి చివరలో సంబోధనలు వాడటం ఈ పద్యంలోని మరొక విశేషం. 
కుమార! అధిప! అనే సంబోధనాంత శబ్బాలలో రణధర్మానికి సంబంధించిన నియమం సూచితం. 


వ. అనిన విని ధర్మనందనుండు ధనంజయ నందనున కి ట్లనియె. 6 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అభిమన్యుడు చెప్పగా; విని= ఆకర్షించి; ధర్మనందనుండు= యమధర్మరాజు కొడుకైన ధర్మరాజు; 
ధనంజయ నందనునకున్‌= అర్జునుడి కుమారుడైన అభిమన్యుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా అభిమన్యుడు చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తాను మళ్ళీ అభిమన్యుడితో ఇట్టా 
అంటున్నాడు: 

విశేషం: వచన రచనలో సమత అనే లక్షణానికి ఈ వాక్యం చక్కని నిదర్శనం. పద్య రచనలో మధ్య మధ్య వచనం వ్రాయకూడదని 
ఒకనాటి తిక్కన అభిప్రాయం. రచనలో పరిపక్వత, మానసిక పరిపూర్ణత నెలకొన్న తర్వాత పూర్వాభిప్రాయానికి పూర్తిగా స్వస్తి 
పలికి నన్నయ మాదిరిగనే “పద్యముల గద్యములన్‌ రచించెదన్‌ గృతులో అని భారతాంధ్రీకరణం గావించాడు. ప్రస్తుత వాక్యంలో 
ధర్మనందనుడు అంటే యమధర్మరాజు కుమారుడని మాత్రమే కాకుండా ధర్మంచేత ఆనందాన్ని కలిగించేవాడని భావం. 


క. తెటిపిగొని నీవు సొచ్చినం । బిటుందన చొచ్చెదము రిపులు పెల్లగిలంగ నం 
దటమును మా కిది యెంతయు । నుటునట్టి వరంబు దీని నొసంగుము పుత్రా! 7 


ప్రతిపదార్హం: పుత్రా!= కుమారా! (అభిమన్యు సంబోధనం); నీవు; తెజిపిగొని= ఎడం చేసికొని; చొచ్చినన్‌= వ్యూహంలో (ప్రవేశిస్తే; 
అందణిమును= మేము అందరమూ; రిపులు= శత్రువులు; పెల్లగిలంగన్‌= తొలగిపోయే విధంగా; పిణు(దనన్‌+అ= వెంటనే లేక 
వెనుకనే; చొచ్చెదము= ప్రవేశిస్తాము; ఇది= ఇట్లా మెలగటం; మాకున్‌= మాకు; ఎంతయున్‌= మిక్కిలి; ఉణు+అట్టి= తగినటువంటి 
వరంబు= వరం; దీనిన్‌= ఈ వరాన్ని; ఒసంగుము= ఇమ్ము. 


తాత్పర్యం: కుమారా! అభిమన్యూ! నీవు ఎడం చేసికొని వ్యూహంలోకి చారబడితే మేము అందరమూ కూడా నీ 
వెనుకనే శత్రువులు తొలగిపోయేటట్లు వస్తాము. ఇది మాకు తగినట్టి శ్రేష్టమైన వరం. ఇట్టి వరం నీవు మాకు ఇవ్వాలి. 


విశేషం: తిక్కన కంద పద్య రచనలో సిద్దహస్తుడు. ఎంతటి భావాన్నెనా కందంలో అందంగా పొదిగించే శిల్పకళా పారమ్యంలో 
ఆయనకు ఆయనే సాటి. 'ఉణు’ అనే అచ్చతెలుగు పదాన్ని 'తగు” అనే అర్థంలో తగు స్థానంలోనే తిక్కన ప్రయోగించాడు. 


చ. అనవుడు భీము? డిట్టులను 'నర్జుననందన! నీవు ముంద రి 
మొన యొకయింత సించిన నమోఘరయంబున( బార్షతుండు నే 
నును ద్రుపదుండు సత్యకతనూభవు(డున్‌ విరటుండు నంత నం 
త నడరి చింతు మెల్లెడలు దారుణవిక్రమజృంభణంబునన్‌.' 8 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధర్మరాజు చెప్పగానే; భీముండు= భీమసేనుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; 
అర్జుననందన!= ఓ అభిమన్యూ!; నీవు; ముందర= ముందుగా; ఈ+మొనన్‌= ఈ పద్మ(చక్ర) వ్యూహాన్ని; ఒక ఇంత= కొంచెం; 
చించినన్‌= భేదిస్తే, అమోఘరయంబునన్‌= అడ్డుకోలేని వేగంతో; పార్షతుండున్‌= ద్రుపదుడున్నూ; సత్యక తనూభవుండున్‌= 
సాత్యకియున్నూ (ఇతడు వృష్టివంశంలో పుట్టినవాడు); విరటుండున్‌= విరాట మహారాజున్నూ; అంతన్‌+అంతన్‌= అంతంతలో- 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 145 


అంటే కొంతదూరంలోనే; అడరి= విజృంభించి; దారుణ= భయంకరమైన; విక్రమబ్బంభణంబునన్‌= పరాక్రమంయొక్క 
అతిశయంతో; ఎల్లెడలు= అన్ని వైపులూ (ప్రక్కలూ); చింతుము= చీల్ఫివేస్తాం ((వ్రక్కలిస్తాం). 


తాత్సర్యం: ఆ విధంగా ధర్మరాజు చెప్పిన వెంటనే భీమసేనుడు ఇట్లా అన్నాడు: 'అభిమన్యూ! నీవు ముందుగా 
వ్యూహాన్ని కొంచెం భేదిస్తే వెంటనే ఎవ్వరూ అడ్డుకోలేని వేగంతో నేనూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటమహారాజూ 
అతి సమీపంలోనే విజృంభించి భయంకరమైన పరా(క్రమస్ఫూర్తితో అన్ని దిక్కులూ ((ప్రక్కలూ) (వ్రక్కలిస్తాం. 
విశేషం: ఇది చంపకమాలావృత్తం. ఇందులోని పదాల కూర్పులో సన్నివేశానికి అనుగుణంగా మహావేగం స్ఫురిస్తూ ఉన్నది. “అర్జున 
నందన!” అని సంబోధించటం సాభిప్రాయం. సంబోధనలోనే కాకుండా మొత్తం పద్యంలోని నకారాలు (ద్రుతగతికి ఎంతో 
ఉపకరించాయి. పద్యంలో పదపదమూ తునిగిన ట్టున్నప్పటికీ “అమోఘరయంి తో సాగినట్లు రచించటం తిక్కన సందర్భశుద్ది 
గల బజొచిత్యాన్ని, భావ కళాసౌందర్యాన్ని పట్టి యిస్తున్నాయి. ఎక్కడి కక్కడ ముక్కలు ముక్కలుగా పదసముదాయాన్ని 
నిబంధించటంలో కూడా సైన్యాన్ని వ్రక్కలు వ్రక్కలుగా అన్ని ప్రక్కలా చీల్చి చెండాడటం అనే ప్రధాన ప్రయోజనం సాధించబడింది. 


వ. అనిన విని అభిమన్యుం డాతని యాననం బాలోకించి. 9 


ప్రతిపదార్థం: అనినన్‌= అని భీముడు అనగా; విని= సావధానంగా విని; అభిమన్యుండు= అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; 
ఆతని= భీమసేనుడి; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: భీముడు చెప్పిన మాటలు విని అభిమన్యుడు అతడి ముఖాన్ని ఆసక్తికరంగా చూచాడు. 


నిశేషం: తర్వాతి పద్యానికి అనుబంధ ప్రాయంగా రచించబడ్డ ఈ వచనంలో అకారం మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు శబ్దాలంకార 
సౌందర్యాన్ని ప్రకటించటమే కాకుండా అందులో ఒక విధమైన ఆవేగాన్ని కూడా తిక్కన ధ్వనింపజేశాడు. 


చ. 'నను విను కీచకాంతక! మనంబున ద్రోణుండు మెచ్చం జొచ్చి య 
మ్మొనం గలంగింప కిట్లు కురుముఖ్యుండు ధర్మసుతుండు గారవిం 
చిన జతనంబు నిష్పలము సేయుదునే? నరుండున్‌ సుభద్రయున్‌ 
దనయుని గాంచి సంతసము దాల్లుట యంతయు రిత్తయబుత్తునే? 10 


ప్రతిపదార్థం: కీచకాంతకా!= భీమసేనా; ననున్‌+విను= నన్ను ఉద్దేశించి వినుము (అనగా నామాట ఆలకించుము); 
ద్రోణు(డు= ప్రస్తుతం పద్మవ్యూహాన్ని పన్నిన సర్వసైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడు; మనంబునన్‌= మనస్సులో; మెచ్చన్‌= 
పొగడగా; ఆ+మొనన్‌+చొచ్చి= ఆ పద్మవ్యూహాన్ని ప్రవేశించి; కల(గింపక= కలత కలిగించకుండా; ఇట్టు= ఈ విధంగా; 
కురుముఖ్యుండు= కురువంశంలో ప్రధానమైన వాడగు ధర్మరాజు; గారవించిన= గౌరవించినటువంటి; జతనంబున్‌= 
ప్రయత్నాన్ని; నిష్పలము+చేయుదునే?= వ్యర్ధం చేస్తానా?; నరుండున్‌= తండ్రి అయిన అర్జునుడూ; సుభద్రయున్‌= తల్లి 
అయిన సుభద్రా; తనయునిన్‌= కుమారుడిని; కాంచి= చూచి; సంతసము తాల్చుట+అంతయున్‌= సంతోషాన్ని పొందటం 
అంతా; రిత్తపుత్తునే?= వ్యర్థం గావిస్తానా? 


తాత్పర్యం: భీమసేనా! వినుము. (ద్రోణుడు మెచ్చేవిధంగా వ్యూహాన్ని భేదించి లోపలికి (ప్రవేశిస్తాను. ధర్మరాజు 
మన్ననతో తలపెట్టిన ప్రయత్నాన్ని వమ్ము చేస్తానా? తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించటాన్ని వ్యర్థం చేయను. 


విశేషం: కీచకాంతకా! అనే ప్రయోగంలో (ప్రస్తుతం తన ప్రయత్నం ఫలించటం అనే స్ఫురణ అభివ్యక్తం. కీచకుడి పీచమణచినట్లు- 
ప్రస్తుతం పద్మవ్యూహాన్ని చీల్చివేస్తానని ధ్వని. పాండవపక్షంలో కురువంశానికి చెందిన ప్రధానవ్యక్తి ధర్మరాజు, ఆయనే అభిమన్యుడిని 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యూహం భేదించే ప్రయత్నానికి పురికొల్పాడు. కాబట్టి అది వ్యర్ధం కాదు. అట్లాగే తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించలేనివాడు 
ఏ విధంగా నందనుడు అవుతాడు? అందువలన తల్లిదండ్రులు సంతోషించేటట్లు తన ప్రయత్నం ఫలవంతమౌతుంది అన్నాడు. 


చ. ఇదె యొక పిన్నవా€ డడరి యెక్కుడు మూంకల క్రందు( దోలెడున్‌ 
గదుపుల వెల్లు గోపకుని కైవడి నంచు జనుల్‌ నుతింప. జే 
సెద; విని మామ ప్రీతి విలసిల్లంగం దండ్రియు సంతసిల్ల బె 
ట్టిదు. డగు కౌరవేంద్రునకు డెప్పర మయ్యెడు భంగి బేర్ణెదన్‌. 11 


ప్రతిపదార్థం: కదుపులన్‌= ఆవులమందలను; వెల్చు= వెడలించే(తోలే); గోపకుని కైవడిన్‌= గొల్లవాడివలె; ఇదె= ఇదిగో; ఒక 
పిన్నవాండు= ఒక బాలుడు; అడరి= విజృంభించి; ఎక్కుడుమూ(కల+(క్రందున్‌= మిక్కుటమైన సేనలసందడిని; తోలెడున్‌= 
తరుముతూ ఉన్నాడు; అంచున్‌= అని అంటూ; జనుల్‌= (ప్రజలు; నుతింపన్‌= పొగిడేటట్టు; చేసెదన్‌= చేస్తాను; విని= నేను 
చేసిన పనిని గురించి విని; మామ= మేనమామ అయిన శ్రీకృష్ణుడు; ప్రీతిన్‌+విలసిల్లంగన్‌= సంతోషం లేక ప్రేమతో ఒప్పగా 
(ప్రీతిని పొందగా); తండ్రియున్‌= తండ్రి అయిన అర్జునుడున్నూ; సంతసిల్లన్‌= సంతోషించగా; బెట్టిదుండయు+అగు= (క్రూరుడూ, 
ఉద్దతుడూ అయిన; కౌరవ+ఇం(ద్రునకున్‌= కౌరవులలో శ్రేష్టుడైన ఆ దుర్యోధనుడికి; డెప్పరము+అయ్యెడు+భంగిన్‌= దుస్సహం 
అయ్యే విధంగా; పేర్చెదన్‌= విజృంభిస్తాను. 


తాత్సర్యం: “గొల్లవాడు ఆవులమందలను అదలించి తోలేవిధంగా ఒక బాలుడు సందడిగా ఉండే మిక్కుటమైన 
సైన్యాన్ని తరుముతూ ఉన్నా” డంటూ (ప్రజలు పొగడేటట్టు పరా(క్రమిస్తాను. ఇది విని మేనమామ శ్రీకృష్ణుడూ, 
నా తండ్రీ ఎంతో సంతోషిస్తారు. [క్రూరుడైన దుర్యోధనుడికి దుస్సహం అనిపించే విధంగా విజృంభిస్తాను. 


విశేషం: గోవులను మళ్ళించటం అనేది ఇక్కడ ఉపమానంగా (ప్రయోగించబడింది. కాని భారత యుద్దం ప్రారంభం కాకముందు 
ఆవుల మందలను వెనక్కు తోలటం ఒక మహావీరకార్యంగా నిరూపించబడింది. ముఖ్యంగా ఉత్తరగో గ్రహణ సందర్భంలో అర్జునుడు 
ప్రదర్శించిన అవ(క్రపరా(క్రమం ప్రజలకూ, రాజుకూ అందరికీ ఆనందాన్ని కలిగించింది. దుర్యోధనుడికి ఆనాటి సంఘటన 
దుస్సహంగా పరిణమించింది. సేనలను కదుపులతో పోల్చటం వలన అర్జునుడి ఆనాటి పరాక్రమాన్ని అభిమన్యుడిలో 
ఆరోపించినట్లయింది. గోపకులలో అతి ముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆయనకు ఆలమందలను తోలటం ఒక సరదా. అది ఆయనకు 
ఎంతో ప్రీతికరం. అట్లాగే అభిమన్యుడున్నూ ఎంతో సరదాగా, అవలీలగా ఆలమందలను తోలినట్టు సైన్యాన్ని తోలాడని చెప్పటం 
వలన పూర్వ విషయాన్ని స్ఫురణకు తెచ్చినట్టయింది. “ఇదె” అను ఎత్తుగడలో పద్యాన్ని ప్రారంభించి అది ఏ విధంగా పలువురికి 
సంభ్రమాశ్చర్య సంతోషాలను కలిగించిందో తిక్కన ఎంతో నాటకీయంగా సన్నివేశాన్ని మన కళ్ళముందు సాక్షాత్కరింపజేశాడు. 
క అనిన విని ధర్మసూనుండు । దను ప్రీతిం జూచి 'నీదు ధైర్యము శౌర్యం 

బును బలమును గీర్తియు వ । ర్ధన మొందెడు' మనుడు( బార్థతనయుం డెలమిన్‌. 12 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అభిమన్యుడు చెప్పగా; ధర్మసూను(డు= ధర్మతనయుడు; విని= ఆకర్షించి; ప్రీతిన్‌= (ప్రేమతో; 
తనున్‌= తనను అనగా అభిమన్యుడిని; చూచి; నీదు+ధైర్యమున్‌= నీ యొక్క ధీరత్వమూ; శౌర్యంబును= శూరత్వమూ; బలమును= 
సత్తువా; కీర్తియున్‌= యశస్సూ; వర్హనము+ఒందెడున్‌= అభివృద్ది పొందుగాక; అనుడున్‌= అని అనిన వెంటనే; పార్థతనయుండు= 
అభిమన్యుడు; ఎలమిన్‌= (ప్రీతితో. 
తాత్పర్యం: అభిమన్యుడి మాటలు విని ధర్మరాజు ఎంతో ప్రీతితో అతడిని చూచి 'నీ ధీరత్వమూ, శూరత్వమూ, 
బలమూ, యశస్సూ వర్తిల్లుగాక!' అని ఆశీర్వదించాడు. అటుపై అభిమన్యుడు ఎంతో సంతోషంతో. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 147 


విశేషం: మహాపరా(క్రమశాలికి ఏయే గుణాలు ఉండాలో అవి అభిమన్యుడిలో ఉన్నాయి అని చెబుతూ ఆ విశిష్ట లక్షణాలతో 
ఇంకా వర్షిల్ల వలసిందని దీవించటం వీరుడిని మరికొంత (ప్రేరేపించటమే కాకుండా సంతోషభరితుడిని కూడా చేస్తుంది అనే 
విషయం ఈ పద్యంలో వెల్లడించబడింది. 'వర్హన మయ్యెడున్‌' అనటంలో అభిమన్యుడి భవిష్యన్మరణ సూచనను అవితథవాక్కు 
అయిన ధర్మరాజునోట పలికించాడు తిక్కన. “వర్ధని శబ్దమునకు వృద్దిపాందుట అని ఒక అర్థం. ఖండనము, ఛేదనము అనే 
అర్థాలు కూడా ఉన్నాయి. 'వృధ్‌ ధాతువునకు ఖండించుట ఛేదించుట అనే అర్థాలు కూడా ఉన్నాయి. అందుచేత 'వర్షన' శబ్దం 
ఇక్కడ శ్రిష్టమై ప్రకరణానుగుణమైనది. 

వ. తన సారథిం గనుంగొని 'మన యరదంబు ద్రోణానీకంబుపై( బజిపు' మనుటయు నా సుమితుం డర్డున 

పుత్తున కి ట్లనియె. 13 


ప్రతిపదార్థం: తన+సారథిన్‌= (అభిమన్యుడు) తన రథాన్ని నడిపే అతడిని; కనుంగొని= చూచి; మన+అరదంబున్‌= మన 
రథాన్ని; [ద్రోణ+అనీకంబు+సైన్‌= [ద్రోణాచార్యుడి సైన్యం మీదికి; పజపుము= తోలుము (పరువెత్తేటట్టు చేయుము); 
అనుటయున్‌= అని చెప్పగా; ఆ+సుమిత్రుండు= సుమిత్రుడు అను పేరుగల ఆ సారథి; అర్జునపుత్రునకున్‌= అభిమన్యుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అభిమన్యుడు తన సారథి అయిన సుమి(త్రుడిని చూచి 'మన రథాన్ని ద్రోణసైన్యం మీదికి దూకించుము” 
అన్నాడు. అప్పుడు ఆ రథసారధి అభిమన్యుడితో ఈ విధంగా అన్నాడు: 


తే. _“బాలు(దవు నీవు; కుంభజ ప్రముఖ సైన్య । పతులు ప్రాఢులు; పెక్కులు బవరములకుC 
జొచ్చి యెజుంగని నీచేత జచ్చువారు । గారు; బహువిధ సమర కర్కశులు వారు.” 14 


ప్రతిపదార్థం: నీవు; బాలుండవు= పసివాడవు; కుంభజ+ప్రముఖ+సైన్యపతులు= (ద్రోణాచార్యుడు మొదలైన సేనాధిపతులు; 
ప్రొఢులు= ప్రొఢి కలిగినవాళ్ళు - గొప్ప నేర్పరులు; పెక్కులు+బవరములకున్‌= అనేక యుద్దాలలో; చొచ్చి= ప్రవేశించి; ఎజయుంగని= 
తెలియని అనగా (ప్రవేశించని (అనుభవం లేని); నీచేతన్‌= నీచేతిలో; చచ్చువారు కారు= చచ్చేవారు కారు అంటే చంపబడరు; 
వారు= ఆ (ద్రోణాదులు; బహువిధ సమర కర్కశులు= అనేక విధాలైన యుద్దాలలో కఠినులు (ఎన్నో యుద్దాలలో పాల్గొని బాగా 
అనుభవాన్ని సంపాదించి ఆరితేరి ఉన్నారు అని భావం). 


తాత్సర్యం: “ నీవా? బాలుడివి. (ద్రోణాదులా? మహాప్రాఢులు. నీచేత వాళ్ళు చావరు. నీకు యుద్దపరిజ్ఞానం 
చాలదు. ఎక్కువ యుద్దాలలో నీవు ఇంతవరకూ పాల్గొనలేదు. వాళ్ళు అనేక యుద్దాలలో పాల్గొని ఆరితేరి ఉన్నారు.” 


విశేషం: బాలుడివి. తెలియనివాడవు అని అభిమన్యుడిని గురించి చెప్పేటప్పుడు అచ్చ తెలుగు పదాలను ప్రయోగిస్తూ ప్రాఢులైన 
ద్రోణాదులను తెలిపే సందర్భంలో సంస్కృత సమాసాలను తిక్కన ప్రయోగించటం ఎంతో జొచిత్యంగా ఉన్నది. విషయాన్ని 
విడమరచి తేటతెల్లంగా చెప్పటంలో తేటగీతి పద్యం యొక్క సామంజస్యాన్ని తిక్కన చక్కగా ఇందులో నిరూపించాడు. సారథిచేత 
ఇట్టా అనిపించటం ఒక అపశకునంగా భావించవచ్చును. 


చ. అనవుడు నల్లనవ్వి యత. డాతని కిట్లను; 'దేవయుక్తుండై 
యనికి బలారివచ్చిన( బురారి గణంబులు. దాను బన్నినం 
గినిసి కడంగి క్రీడియును గృష్టుండుం దాంశకిన నే జయింతు మా 
ర్కొని యనుచుండుదున్‌; సరకు గొందునె ద్రోణుని. దోడియోధులన్‌?' 15 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని సుమిత్రుడు చెప్పగా; అల్ల= మందంగా, మెల్లగా; అతండు= ఆ అభిమన్యుడు; నవ్వి; 

ఆతనికిన్‌= సారథికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; బల+అరి= బలుడు అనే రాక్షసుడికి శత్రువైన ఇంద్రుడు; 

దేవయుక్తుండు+ఐ= దేవతలతో కూడుకొన్నవాడై; అనికిన్‌= యుద్దానికి; వచ్చినన్‌= దండెత్తి వచ్చినప్పటికీ; పురారి= శివుడు 

((త్రిపురాసురులకు శత్రువు); గణంబులున్‌= ప్రమథ గణాలూ; తానున్‌= తానున్నూ; పన్నినన్‌= ఎదుర్కొన్నప్పటికీ; కినిసి= 

కోపించి; కడంగి= పూనుకొని; (క్రీడియును= అర్జునుడున్నూ; కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడున్నూ; తాంకినన్‌= ఎదుర్కొనినప్పటికీ; 

ఏన్‌= నేను; మార్కొని= ఎదిరించి; జయింతున్‌= జయిస్తాను; అనుచున్‌+ఉండుదున్‌= అంటూ ఉంటాను; ద్రోణునిన్‌= 
ద్రోణాచార్యుడిని; తోడి యోధులన్‌= అతడితో కూడి ఉండే యుద్దవీరులను; సరకు గొందునె?= లక్ష్యపెడతానా? 

(లెక్కపెడతానా?). 

తాత్పర్యం: సుమిత్రుడు ఆ విధంగా అనగానే అభిమన్యుడు మెల్లగా నవ్వి సారథితో ఇట్లా అన్నాడు: 'దేవతలతో 

కలిసి ఆ దేవేంద్రుడు దండెత్తి వచ్చినా, ఈశ్వరుడు ప్రమథ గణాలతో కలిసికొని వచ్చి పోరాడినా, కోపించి ఆ 

కృష్ణార్ణునులే నన్ను ఎదుర్కొన్నా, నేను జయించి తీరుతాను. ఇక ఆ (ద్రోణుడూ, అతడి పరివారమూ నా కొక 

లెక్కా? 

నిశేషం: బలారి, పురారి వాళ్ళ వాళ్ళ సైన్యాలతో దండెత్తటం ఒక ఎత్తు. కానీ తన తండ్రీ, మేనమామా దండెత్తి వచ్చినా జయిస్తాను 

అనటం విశేషం. ఇక్కడ తిక్కన 'కినిసి, కడంగి” - క్రీడీ, శ్రీకృష్ణుడూ ఎదిరించి రావటాన్ని సమర్ధమైన అచ్చ తెలుగు అసమాపక 

క్రియాపదాలలో ఎంతో జౌచిత్యంగా కూర్చాడు. 

వ. అని పలికి వాని యాలాపంబు నాలంబుసేసి యభిమన్యుండు పెలుచం దటిమిన వా డనుమానించుచు 
మన సైన్యంబునకు సమ్ముఖంబుగాందేరు నడపుటయు, వారి సేనయుం దోడన కడంగుటయుం గనుంగొని 
భారద్వాజ ప్రముఖ యోధు లొండొరులకుం దల మిగిలి యేచి యెదుర్మొని పెలుచ నిలిచిన, సంకుల సమరం 
బయ్యె; నట్టియెడ. 16 

ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; పలికి= చెప్పి; వాని= ఆ సారథియొక్క; ఆలాపంబున్‌= మాటను; ఆలంబు+చేసి= ఉపేక్షచేసి 
(ఒప్పరికించి లేదా నిర్లక్ష్యం చేసి); అభిమన్యుండు= అభిమన్యుడు; పెలుచన్‌= ఆ(గ్రహముతో (ఆటోపంతో); తణిమినన్‌= 
వెంబడించి పరుగెత్తగా; (తోలుకొనిపోగా); వాండు= ఆ సారథి; అనుమానించుచున్‌= సందేహిస్తూ; మన సైన్యంబునకున్‌= మన 
సేనకు; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; తేరు= రథం; నడపుటయున్‌= నడిపించటమున్నూ; వారి+సేనయున్‌= వాళ్ళ సైన్యం 
కూడా; తోడన= వెంటనే; కడంగుటయున్‌= పూనుకోవటమున్నూ; కనుంగొని= చూచి; భారద్వాజ ప్రముఖయోధులు= [ద్రోణుడు 
మొదలుగాగల యుద్దవీరులు; ఒండొరులకున్‌= ఒకరి కొకరు; తలమిగిలి= మీరి; ఏచి= అతిశయించి; ఎదుర్కొని= తలపడి; 
పెలుచన్‌= ఆధిక్యంతో ((క్రౌర్యంతో); నిలిచినన్‌= నిలువగా; సంకుల సమరంబు= దొమ్మియుద్దం; అయ్యెన్‌= జరిగింది; 
అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 

తాత్సర్యం: సుమిత్రుడి మాటలను అభిమన్యుడు లెక్కచేయకుండా ఆటోపంతో వెంబడించగా, రథసారథి 

అనుమానిస్తూ మన సైన్యానికి ఎదురుగా రథాన్ని నడిపాడు. వాళ్ళ సైన్యం కూడా వెంటనే పూనుకొనగా (ద్రోణాదులు 

ఒకరిని మించి ఒకరు అతిశయిస్తూ ఎదుర్కొన్నారు. ఈ విధంగా దొమ్మియుద్దం జరిగింది. అప్పుడు - (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 149 


అభినున్యుండు పద్మవ్యూహంబు భేదించుకొని చొచ్చుట ( సం. 7-35-12) 


ఆ. మెటు(గు మెఅచినట్లు మెజయంగ నరదంబు । కర్ణికార కేతు కాంతి వెలుంగ 
నంపగముల గురుని నలయించి కడచి యిం । ద్రజుని కొడుకు మొగ్గరంబు నొచ్చె. 17 


ప్రతిపదార్థం: అరదంబు= రథం; మెణు(గు మెజచినట్టు= మెరుపు మెరిసిన విధంగా; మెజణుయంగన్‌= ప్రకాశించగా; కర్లికార, 
కేతు, కాంతి= కొండగోగు గుర్తుగల జెండాయొక్క వెలుగు; వెలు(గన్‌= మెజసిపోగా; అంపగములన్‌= బాణాల గుంపులచేత; 
గురునిన్‌= (ద్రోణాచార్యుడిని; అలయించి= అలసట పొందేటట్టు చేసి; కడచి= దాటి; ఇంద్రజుని కొడుకు= అర్జునుడి కుమారుడైన 
అభిమన్యుడు; మొగ్గరంబున్‌= వ్యూహాన్ని; చొచ్చెన్‌= (ప్రవేశించాడు. 


తాత్సర్యం: రథం మెరుపు మెరిసినట్టు ముందుకు దూకింది. రథంపై ఉండే కొండగోగు గుర్తు గల జెండా 
(ప్రకాశించింది. అభిమన్యుడు బాణ పరంపరలతో (ద్రోణాచార్యుడిని అలతపెట్టి పద్మవ్యూహంలో (ప్రవేశించాడు. 


విశేషం: ఈ ఆటవెలది దేశీయమైన ఛందస్సు. అందువలన ఎక్కువగా అచ్చ తెలుగు పదాలే ఉంటే అందం అని తిక్కన 
ఊహించినట్టుంది. 'కర్షికారకేతు కాంతి”; “గురుని, “ఇం|ద్రజు' అనే పదాలు తప్ప పద్యమంతా తేట తెనుగు ఇంపుసొంపులతో 
నింపబడింది. బాలుడైన అభిమన్యుడిలో ధైర్యశౌర్యాల గుణాలు ఉన్నా, మార్దవం అనేది ఎక్కడికి పోతుంది? ఈ మార్దవమే రచనలో 
కూడా చోటు చేసుకొనింది. “ఇం|ద్రజుని' అనే పదంలోని విరుపు తళుక్కుమనే మెరుపులోని రుటితి స్ఫూర్తిని సూచిస్తూ ఉన్నది. 


వ ఇట్లనన్యభేద్యం బగు నా పద్మవ్యూహంబు భేదించి సొచ్చి సౌభద్రుండు రౌద్ర రసోల్లసితమూర్తియై యందు 
మహార్ధవంబునం దిరుగు మందరనగంబు చందంబునం, గాననంబునం జరియించు తీవ్రానలంబు 
తెటింగున(గాలపక్వజనసమాజ సంహరణ క్రీడనంబు సలుపు శూలిపోలికం గేలీగతుల మెలంగి, యమ్మెయి 
నమ్మోహరంబు ద్రిప్పుకొలిపియుం బొడిసేసియు రూపుమాపియు రణవిహారం బొనరింప, నవ్వీరవరు నారా 
చాది నానావిధ విశిఖ వ్రాతంబులు, హేతి సంఘట్టనంబున మండుచు(, గరుల నుచ్చిపోవుచు(, దేరుల 
విబుచుచు, హయంబుల ధట్టంబుల నుబుము సేయుచు. గాల్టలంబులC జిదుపుచు, గేతువులం ద్రుంచుచు, 
నాతపత్రంబుల నుబుమాడుచు, రథ్యంబులం గూల్లుచు, సూతుల గీటడంగించుచు, ధనువులు దునుముచు, 
మైమటువుల వ్రచ్చుచు, భూషణంబుల డుల్లుచు(గరవాలంబులC ద్రోయుచు, మేనులు సించుచుందూపులు 
దూలించుచు, జేతులు నబికుచు(, సబళంబులు జడియుచు, దలలు చిదుముచు, నంకుశంబులు రాల్లుచు, 
నెత్తురు లురలించుచు(, గండలు సెక్కుచు, నెమ్ములు నలంచుచు6 బరంగిన నమ్మొన చిక్కువడియును, నుడి 
వడియును, గలంగియు. దొలంగియు, వెజిచజిచియు, విచ్చిపజిచియు దీనదశకు వచ్చినం గనుంగొని.18 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అనన్యభేద్యంబు+అగు= ఇతరులచేత భేదించటానికి వీలుకానిది అగు; ఆ+పద్మవ్యూహంబున్‌= 
పద్మాకారం గల ఆ మొగ్గరాన్ని; భేదించి= చీల్చి; చొచ్చి= ప్రవేశించి; సౌభ(ద్రుండు= అభిమన్యుడు; రౌద్రరస+ఉల్లసితమూర్తి+ఐ= 
రౌద్రం అనే రసంచేత ఒప్పిన ఆకారం కలవాడై; అందున్‌= ఆ సైన్యంలో; ఆ వ్యూహంలో; మహా+అర్లవంబునన్‌= గొప్ప సముద్రంలో; 
తిరుగు మందరనగంబు చందంబునన్‌= తిరిగే మందర పర్వతంవలె; కాననంబునన్‌= అడవిలో; చరియించు= వ్యాపించు; తీవ్ర+ 
అనలంబు+తెజుంగునన్‌= తీక్ష్‌ణమైన కార్చిచ్చు మాదిరి; కాలపక్వజన= జీవితకాలం ముగిసిన జనులయొక్క; సమాజ= 
సమూహాన్ని;సంహరణ క్రీడనంబు= చంపటం అనే ఆటను; సలుపు= నిర్వర్తించే; శూలిపోలికన్‌= శివుడివలె; కేలీగతులన్‌= 
విలాసంగా విహరించే నడకలతో; మెలంగి= మెలగి; ఆ+మెయిన్‌= ఆ రీతిగా; ఆ+మోహరంబున్‌= ఆ వ్యూహాన్ని; త్రిప్పుకొలిపియున్‌= 
వెనుకకు మళ్ళేటట్టు చేసి; పొడిచేసియున్‌= నుగ్గుగావించి; రూపుమాపియున్‌= నశింపజేసి; రణవిహారంబు= యుద్దంలో విహరించటం; 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒనరింపన్‌= చేయగా; ఆ+వీరవరు= వీర(శ్రేష్టుడైన ఆ అభిమన్యుడి; నారాచాది నానా విధవిశిఖ (వ్రాతంబులు= నారసము మొదలగు 
అనేక విధాలైన బాణాల గుంపులు; హేతిసంఘట్టనంబునన్‌= ఆయుధాల రాపిడి వలన; మండుచున్‌= మంటలు రేగుతూ; కరులన్‌= 
ఏనుగులను; ఉచ్చిపోవుచున్‌= చీల్చుకొని పోతూ; తేరులన్‌= రథాలను; విజుచుచున్‌= విరగగొట్టుతూ; హయంబుల ధట్టంబులన్‌= 
గుర్రాల మొత్తాన్ని; నుణుము సేయుచున్‌= తుత్తుమురు చేస్తూ; కాల్బలంబులన్‌= పదాతి సైన్యాన్ని (సైనికులను); చదుపుచున్‌= 
చంపుతూ (అణచివేస్తూ); కేతువులన్‌+(త్రుంచుచున్‌= జెండాలను విరిచివేస్తూ; ఆతప(త్రంబులన్‌= గొడుగులను; నుణుమాడుచు= 
నుగ్గుచేస్తూ; రథ్యంబులన్‌= గుర్రాలను; కూల్చుచున్‌= నేల కూలేటట్లు చేస్తూ; సూతులన్‌= సారథులను; గీటు+అడంగించుచున్‌= 
చంపుతూ; ధనువులన్‌= విండ్లను; తునుముచున్‌= ముక్కలు ముక్కలు చేస్తూ; మైమణువులన్‌= కవచాలను; (వ్రచ్చుచున్‌= 
చీల్చివేస్తూ; భూషణంబులన్‌= ఆభరణాలను; డుల్చుచున్‌= రాలుస్తూ; కరవాలంబులన్‌= ఖడ్గములను; త్రోయుచున్‌= నెట్టివేస్తూ; 
మేనులు= శరీరాలు; చించుచున్‌= చీల్చుతూ; తూపులు= బాణాలు; తూలించుచున్‌= చెదరగొడుతూ; చేతులన్‌= హస్తాలను; 
నజకుచున్‌= ఖండిస్తూ; సబళంబులు= (ప్రాసములు అనే ఆయుధాలను; జడియుచున్‌= త్రిపుతూ; తలలు= శిరస్సులు; 
చిదుముచున్‌= (త్రుంచివేస్తూ; అంకుశంబులు= బరిగోలలు; రాల్బుచున్‌= (క్రిందపడేటట్టు చేస్తూ; నెత్తురులు= రక్తం; 
ఉరలించుచున్‌= (ప్రవహింపజేస్తూ; కండలు= మాంసఖండాలు; చెక్కుచున్‌= ఖండిస్తూ; ఎమ్ములు= ఎముకలు; నలయచున్‌= 
నలిగేటట్టు చేస్తూ; పరంగిన= ఒప్పినటువంటి; ఆ+మొన= ఆ మొగ్గరం; చిక్కువడియును= సంకటపడియూ; సుడివడియును= 
చలించియు; కలంగియున్‌= కలతపడియు; తొలంగియున్‌= తొలగిపోయియు; వెజచజచియున్‌= భయపడియు; విచ్చి= చెదరి; 
పజిచియున్‌= పరుగెత్తియు; దీనదశకున్‌= దీనమైన పరిస్థితికి; వచ్చినన్‌= రాగా; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: భేదించటానికి వీలుకాని పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ప్రవేశించి, సముద్రాన్ని మథించే మందరపర్వతం 
రీతిలో, అడవులను కాల్చివేసే కార్చిచ్చు మాదిరి, కాలం ఆసన్నమైన వాళ్ళను సంహరించే శివుడి విధంగా, యుద్దాన్ని 
ఒక (క్రీడగా ఎక్కడ చూచినా తానే అనే రీతిలో రణరంగ విహారం చేశాడు. మొగ్గరాన్ని మళ్ళించాడు. అతడి 
బాణాలు, ఖడ్గాలు మంటలు ([గ్రక్కుతూ రథ, గజ, తురగ, పదాతివర్లాలను చీల్చి చెండాడాయి. ఎక్కడ జెండాలు 
అక్కడ కూలిపోయాయి. గొడుగులు నుగ్గు అయ్యాయి. గుర్రాలు, సారథులు నళశించారు. ధనుస్సులు 
ముక్కలయ్యాయి. కవచాలూ, ఆభరణాలు చీలి రాలిపోయాయి. రకరకాల ఆయుధాలు నామరూపాలు లేకుండా 
నుగ్గు నుగ్గు అయ్యాయి. తలలు తెగాయి. నెత్తురు ప్రవహించింది. కండలు చెక్కబడ్డాయి. ఎముకలు పిండి 
అయ్యాయి. ఆ విధంగా ఆ మొగ్గరం పూర్తిగా చిక్కుబడిపోయింది. కలతతో, భయంతో విడివడి పరుగులెత్తింది. 
ఇట్టి దైన్యపరిస్థితిని చూచి. 

నిశేషం: అలం: మాలోపమ. 


క.  వీకమెయింర్రీడి కొడుకుం । దాంకంగ నీ కొడుకు తల(చి తటిమి కవిసెం బే 

రాంకలితో నున్న హరిం । దే(కువ సెడి చేరు కరిగతిం గురుముఖ్యా! 19 
ప్రతిపదార్థం: కురుముఖ్యా!= ధృతరాషష్ష్ట్రా!; పేరు+ఆ(కలితోన్‌+ఉన్న+హరిన్‌= మిక్కిలి ఆకలితో ఉండే సింహాన్ని; తేకువ+చెడి= 
భయంవీడి; చేరు= సమీపించే; కరిగతిన్‌= ఏనుగు మాదిరి; వీ(కమెయిన్‌= గర్వంతో; కక్రీడికొడుకున్‌= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడిని; తాంకంగన్‌= ఎదిరించటానికి; నీకొడుకు= నీ పెద్ద కొడుకైన దుర్యోధనుడు; తలంచి= ఎంచి; తటిమి= తరుముకొని 
వచ్చి; కవిసెన్‌= చుట్టుముట్టాడు; ఎదుర్కొన్నాడు. 
తాత్పర్యం: ఓ రాజా! ఆకలితో ఉండే సింహాన్ని ఏనుగు సమీపించేటట్టుగా నీ కొడుకు దుర్యోధనుడు అభిమన్యుడిని 
తరుముకొని వచ్చి (ఎదుర్కొన్నాడు). 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 151 


విశేషం: అలం: ఉపమ. 'కురుముఖ్యా!' అని ధృతరాష్ర్రుడిని సంజయుడు సంబోధిస్తున్నాడు. కౌరవపక్షంలో ధృతరాష్ట్రుడు 
కురుముఖ్యు డయితే పాండవపక్షంలో కురుముఖ్యుడు ధర్మరాజు. ఉభయపక్షాల వారికీ కురువు మూలవంశ కర్త, సందర్భానుసారంగా 
కురుముఖ్యులు భేదిస్తూ వుంటారు. దుర్యోధనుడు ఆకారంలో పెద్దవాడు. అతడు పసిపిల్లవానిపై దండెత్తుతూ వున్నాడు. సింహం 
ఆకృతిలో ఏనుగు కంటె చిన్నది. గర్వం పొంగి ఉత్సాహం ఉరకలు వేసినప్పుడు తన ఆటోపమే కాని ఎదుటివాళ్ళ శక్తి సామర్థ్యాలు 
తెలియవు. 'వీ(కమెయిన్‌ అనే ప్రయోగంలో ఇదే భావం పాఠకులకు స్ఫురిస్తుంది. 'తేకువ సెడి” అనే పదబంధం కూడా ఎంతో 
అర్థవంతంగా ఉన్నది. 


వ. ఇట్లు సౌభద్రుం జనయం జూచు సుయోధనుం జూచి శరాసనగురుండు సైనికవరులకుం జేయి వీచి 
యెలుంగిత్తి. 20 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; చెనయన్‌= ఎదిరించటానికి; చూచు= ఆలోచించే; సుయోధనున్‌= 
దుర్యోధనుడిని; శరాసనగురుండు= ధనురాచార్యుడైన ద్రోణుడు; చూచి= కనుగొని; సైనికవరులకున్‌= సైన్యంలో (శ్రేష్టులైన వారికి; 
చేయివీచి= చే సైగ చేసి; ఎలుంగెత్తి= బిగ్గరగా. 

తాత్పర్యం: అభిమన్యుడిని ఎదుర్కొనటానికి ఆలోచించే సుయోధనుడిని ద్రోణుడు చూచి, తన సైనికులలో 
ముఖ్యులైన వాళ్ళకు చేసైగ చేసి, గొంతెత్తి బిగ్గరగా ఇట్టా అన్నాడు: 

నిశేషం: ఇచ్చట సుయోధనుడు అనే ప్రయోగం గమనింపదగింది. మంచి యోధనం - యుద్ధం చేసేవాడు సుయోధనుడు. అతడు 
మంచి యుద్దమే చేసే పక్షంలో ఒక్కడే అభిమన్యుడిని ఎదుర్కొని అతడి ధాటికి తట్టుకోలేడు అని సర్వ సైన్యాధ్యక్షుడు ఊహించాడు. 


క, “నరసుతున కగ్గమయ్యెం | గురుధరణీవల్లభుం డకుంఠితగతి మీ 
రరుగుం డేయుం డడ్డము । చొరు(డు వెరవు లావు నెజయ శూరత మెఐయన్‌.' 21 


ప్రతిపదార్థం: కురు ధరణీవల్లభుండు= దుర్యోధనుడు; నరసుతునకున్‌= అభిమన్యుడికి; అగ్గము+అయ్యెన్‌= కంటపడ్డాడు; 
మీరు= సైనిక వీరులైన మీరు అందరూ; అకుంఠితగతిన్‌= మొక్కవోని విధంగా; వెరవు= ఉపాయం; లావు= బలం; నెజయన్‌= 
నిండుకొనేటట్టుగా; శూరత= శౌర్యం; మెజయన్‌= (ప్రకాశించే విధంగా; అరుగుండు= పొండి; ఏయుండు= బాణాలను 
ప్రయోగించండి; అడ్డము చారుండు= అడ్డుపడండి (అడ్డుకొనే విధంగా (ప్రవేశించండి). 


తాత్సర్యం: “దుర్యోధనుడు అభిమన్యుడి దృగ్గోచరుడయ్యాడు. సైనిక వీరులైన మీరు కుంటువోని ఉపాయాన్ని, 
బలాన్ని నెరపండి. శౌర్యాన్ని నిరూపించండి. త్వరగా పొండి. బాణాలు వేయండి. అడ్డుపడండి.' 

విశేషం: అనుకోని సంఘటన యుద్దరంగంలో సంభవించినప్పుడు, అందులోనూ ఆ ముఖ్యమైన వ్యక్తి ఆపదలో ఉన్నాడని 
తెలిసిన్సుడు, సర్వసైన్యాధ్యక్షుడు ఏ విధంగా ప్రధాన సైనికులను ఆదేశిస్తాడో ఈ పద్యంలో తిక్కన చాలా చక్కగా 
వక్కాణించాడు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఆదుకొనాలో ద్రోణుడిచ్చిన సూచనలు ఈ కంద పద్యంలో ఒక విలక్షణ 


గతిలో తిక్కన తెలిపాడు. “అకుంరితగతి” అనే ప్రయోగం అటు సైనికవీరులను ఉద్దేశించే కాకుండా పద్య గమనానికి కూడా 
అన్వయించుకొనాల్సి ఉంది. 


వ. అనుచుందనయరదం బద్దెస మొగంబు సేసి పురికొల్పిన. 22 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని ఆ విధంగా; సైనికవీరులకు తెలుపుతూ; తన+అరదంబు= తన రథం; ఆ+దెస+మొగంబు+చేసి= 
ఆ వైపు మళ్ళించి; పురికొల్సినన్‌= (ప్రేరేపించగా. 


152 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ద్రోణుడు ఆ విధంగా సైనిక వీరులకు తెలుపుతూ, తాను తన రథాన్ని ఆ వైపు మళ్ళించి వాళ్ళను 
ఎంతో (ప్రేరేపించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కృపుండు గురు సుతుండు. గృతవర్మ గర్జుండు | సౌమదత్తి శలుండు సౌబలుండు 

పారవుండు మద్రపతి వృషసేనుండు । గౌరవేశ్వరుండు( గడంగి రపుడు. 23 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; కృపుండు= కృపాచార్యుడు; గురుసుతుండు= అశ్వత్థామ; కృతవర్మ= యదువంశంలోని 
వాడైన హృదికుడి కొడుకు; కర్గుడు; సౌమదత్తి= సోమదత్తుడి కొడుకైన భూరిశ్రవుడు; శలు(డు= సోమదత్తుడి కొడుకు; 
సౌబలుండు= శకుని; పౌరవుండు= యయాతి కొడుకైన పురుసంతతివాడు; మద్రపతి= మద్రదేశాధిపతి అయిన శల్యుడు; 
వృషసేనుండు= కర్గుడి కొడుకు; కౌరవేశ్వరుండు= దుర్యోధనుడు; కడంగిరి= పూనుకొన్నారు. 


తాత్సర్యం: (ద్రోణుడి ప్రేరణతో కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, పౌరవుడు, 
కౌరవేశ్వరుడు, వృషసేనుడు మొదలైన ప్రముఖులు ఒకటిగా చేరి పోరాటానికి ఉపక్రమించారు. 


వ. అట్లు గడంగి. 24 
తాత్సర్యం: ఆ విధంగా పూనుకొని. 


చ.  ప్రకటబలాఢ్యు లొక్కటం దిరంబయి పల్వురు వీ(క భూమి పా 
లకునకు నడ్డమైన( దవులంబడి హుమ్మని నోరికండ నాం 
చికొనిన మంగు బెబ్బులి విశేషము దోంపంగం బార్జుపట్టి సా 
యకముల నొంచినం దెరలి రందటు లేకులపిండు నాకృతిన్‌. 25 


ప్రతిపదార్థం: పల్వురు= అనేకులు; 'ప్రకట+బల+ఆఢ్యులు= ప్రసిద్ధి కెక్కిన బలంచేత శ్రేష్టులు; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా, 
ఒక్కపెట్టుగా; తిరంబు+అయి= స్థిరమై; వీ(కన్‌= గర్వంతో; భూమిపాలకునకున్‌= దుర్యోధనుడికి; అడ్డము+ఐనన్‌= అడ్డం రాగా; 
తవులన్‌+పడి= తగిలి; హుమ్మని= హుంకరించి; నోరికండ+నాంచికొనినన్‌= నోటిలోని ఆహారాన్ని అపహరించగా; మో(గు= 
అరచే; బెబ్బులి= పెద్దపులి; విశషము+తోంపన్‌+కన్‌= విధం (అతిశయం) స్ఫురించేటట్టు; పార్టుపట్టి= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడు; సాయకములన్‌= బాణాలతో; నొంచినన్‌= బాధపెట్టగా; అందజున్‌= ఎదిరించిన శూరులందరూ, 
లేళులపిండు+ఆకృతిన్‌= జింకల గుంపువలె; తెరలిరి= చెదరిపోయారు. 


తాత్పర్యం: మహాబలవంతులైన అనేకులు ఒక్కుమ్మడిగా దుర్యోధనుడికి రక్షగా అడ్డంనిలబడ్డారు. ఆ విధంగా అడ్డంగా 
ప్రవేశించిన సందర్భంలో అభిమన్యుడు, నోటిలోని మాంసపుకండను లాగుకొంటే ఆక్రోశించే పెద్దపులి వలె హుంకారం 
చేసి బాణాలు ప్రయోగించగా, ఎదిరించిన శూరులు అందరూ జింకల గుంపులవలె(జంకి) అదరి బెదరి చెదరిపోయారు. 


విశేషం: ఈ పద్యం ఎత్తుగడ “ప్రకట బలాఢ్యులు”. కానీ, వారు చివరికి ఏమయ్యారు? 'లేళులపిండు' వలె తెరలిపోయారు. 
ఈ మధ్యలో జరిగిన విశేషం. అదే 'హుమ్మని నోరికండ నాంచికొనిన మోయగు బెబ్బులి విశేషం. ఇచ్చట “విశేషము” అనటంలోనే 
ఎంతో విశేషం ఉన్నది. “విశేషము” అనే పదానికి అతిశయమూ, వింతరూపమూ, భేదమూ, వృత్తాంతమూ అనే అర్థాలున్నాయి. 
తినే తిండిని లాగినప్పుడు బెబ్బులి గాండ్రిస్తూ అంతకుముందు లేని ఒక వింతరూపాన్ని, అతిశయమైన అవయవ విన్యాసాన్ని 
ప్రదర్శిస్తుంది. ఈ భేదం ఎట్లా కలిగింది? పరిస్థితుల ప్రభావం వలన. ఇట్టా అభిమన్యుడి వృత్తాంతాన్ని కూడా సమన్వయం 
చేసికొనవచ్చు. అలతి అలతి పదాలలో అనల్పమైన అర్థ గౌరవాన్ని శిల్పకళా పారమ్యంతో ప్రతిపాదించటం తిక్కన రచనా విశేషం. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 153 


వ. ఇవ్విధంబున నయ్యోధవరులు విచ్చిన, వివ్వచ్చుకొడుకు పేర్చి యార్షిన నాచార్యుండు వీండు వీరిచేత 
నిలువండని తా నరిగి యన్నరనందను నెదుర్మొనిన వారును గూడుకొని పొదివిన. 26 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ఆ+యోధవరులు= ఆ యుద్దవీరులు; విచ్చినన్‌= చెదరి విడివడిపోగా; వివ్వచ్చు కొడుకు= 
అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు; పేర్చి= విజృంభించి; ఆర్చినన్‌= గర్జించగా; ఆచార్యుండు= ద్రోణుడు; వీ(డు= ఈ అభిమన్యుడు; 
వీరిచేన్‌= ఈ యోధులచేత; నిలువండు+అని= ఆగడని; తాన్‌= తాను; అరిగి= పోయి; ఆ+నరనందనున్‌= ఆ అభిమన్యుడిని; 
ఎదుర్కొనినన్‌= మార్కొనగా; వారును= ఆ యోధవరులున్నూ; కూడుకొని= ఒకటిగా కవిసికొని; పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్పర్యం: ఈ విధంగా యుద్దవీరులను చెదరగొట్టి, అభిమన్యుడు మిక్కిలి విజృంభించి గర్జించగా, ఆ యోధులు 


ఇతడిని అరికట్టలేరని [ద్రోణుడు స్వయంగా తానే అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఆ యోధవీరులు 
కూడా వచ్చి ద్రోణుడిని కలిసికొన్నారు. అందరూ చుట్టుముట్టగా. 


క, అత డందటి మార్గణములు | నతిరయమున( ద్రుంచుచుం దదంగముల శర 
ప్రతతులు నించుచు( బోర6గ6। బతి సేనకు జేయి వీచె బరవస మలరన్‌. 27 


ప్రతిపదార్థం: అతండు= అభిమన్యుడు; అందట మార్గణములున్‌= అందరి బాణాలను; అతిరయమున్‌= మిక్కిలి వేగంగా; 
(త్రుంచుచున్‌= ఖండిస్తూ; తద్‌+అంగములన్‌= వాళ్ళ అవయవాలలో; శరప్రతతులు= బాణాల మొత్తము; నించుచున్‌= నిండిస్తూ 
(చేరేటట్టు చేస్తూ); పోరన్‌= యుద్దం చేయగా; బరవసము= ధైర్యం; అలరన్‌= అతిశయించగా; పతి= దుర్యోధనుడు; సేనకున్‌= 
సైన్యానికి; చేయి వీచెన్‌= చేసైగ చేశాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు అందరి బాణాలను వెంటనే (త్రుంచివేస్తూ తాను అందరి అవయవాలలో బాణాల 
మొత్తం నింపి పోరాడుతూ ఉండగా అంతలో దుర్యోధనుడు ధైర్యం పుంజుకొని సైన్యానికి చేయి వీచాడు. 


క మనసేన పెలుచ( గడంగిన | వననిధి వొంగెడు విధంబు వాసవిసుతు. డే 
చిన జెలియలికట్ట తెజం । గును గానంగనయ్యె నపుడు కురువంశనిధీ! 28 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= ఓ ధృతరా[ష్ట్రా; అపుడు= ఆ సమయంలో; మనసేన= మనసైన్యం; పెలుచన్‌= అధికంగా; 
కడంగినన్‌= ప్రయత్నించగా; వననిధి= సముద్రం; పొంగెడు విధంబున్‌= పొంగే రీతి; వాసవి, సుతుండు= అర్జునుడి కొడుకు 
- అభిమన్యుడు; ఏచినన్‌= విజృంభించగా; చెలియలికట్ట, తెణంగును= ఒడ్డు విధమూ; కానంగనయ్యెన్‌= చూపట్టింది. 
తాత్పర్యం: ధృతరాష్ట్ర! మన సైన్యాలు సముద్రం పొంగినట్టు అతిశయించి రాగా, వాటిని అడ్డగిస్తూ అభిమన్యుడు 
సము(ద్రపు గట్టు వలె కనిపించాడు. 

విశేషం: (ద్రోణుడి (ప్రేరణతో కౌరవసైన్యం సముద్రం వలె విజృంభించి పొంగింది. వననిధితో కౌరవసైన్యాన్ని పోల్చటం వలన 
అది ఎంతో విస్తారమూ, గాంభీర్యమూ అయినదని తెలుస్తూ ఉన్నది. సముద్రం మాత్రం విజృంభించి చెలియలికట్ట మామూలుగానే 


ఉంటే ముంపు తప్పదు. అందుకే “ఏచిన చెలియలికట్ట తో అభిమన్యుడిని పోల్చాడు. సముద్రం, ఎంత పొంగుతూ ఉన్నదో 
అంతకు మించి సముద్రపు గట్టు కూడా మిక్కిలి విజృంభించిం దని చెప్పటం జాచితీమంతంగా ఉన్నది. 


వ. ఆ సమయంబున. 29 


తాత్సర్యం: ఆ సందర్భంలో. 


154 శ్రీనుదాంధ్ర మహాభారతము 


గ్‌ 


రారాజు గృపు(డును భూరిశ్రవుండు మూ. । డేసి యమ్ములు పదియేడు గురుండు 
వినుము! వివింశతి వింశతి విశిఖంబు | లాచార్యుసుతుండు బృహద్దలుండు 

నైదు నెన్మిదియును నాటు శల్యుండు, సప్త । శరములు గృతవర్మ సౌబలుండు 
రెండు బాణములు పండ్రెండు తొమ్మిదియును । దుశ్మాసనుండును దుస్సహుండు 


తే. నేసి రర్దునుసుతుమీంద నెల్లవారి । తనువులందును సాయక త్రయము లతండు 
గ్రుచ్చె; నశ్మకు( డదరినం గూల నేసి(। దురగసూతకేతనములతోడంగూడ. 30 


ప్రతిపదార్థం: వినుము= వినుము; రారాజున్‌= దుర్యోధనుడూ; కృపుండును= కృపాచార్యుడూ; భూరి(శవుండు= శంతనుడి 
సోదరుడైన బాహ్హికుడి కొడుకు; మూండేసి అమ్ములున్‌= ఒక్కొక్కరు మూడేసి బాణాలు; గురుండు= (ద్రోణుడు; పది ఏడున్‌= 
పదిహేడున్నూ; వివింశతి= చాక్షుషుడి కొడుకు; వింశతి విశిఖంబులున్‌= ఇరవై బాణాలున్నూ; ఆచార్యుసుతు(డు= అశృత్తామ; 
ఐదు= ఐదు బాణాలు; బృహద్బలుండు= బృహద్బ్చలుడు (శకుని తమ్ముడు); ఎన్మిదియును= ఎనిమిది బాణాలు; శల్యుండు= 
శల్యుడు; ఆణు= ఆరు బాణాలు; కృతవర్మ; సప్త శరములున్‌= ఏడు బాణాలు; సౌబలుండు= శకుని; రెండు బాణములు= 
రెండు బాణాలు; దుశ్చాసనుండును= దుశ్శాసనుడు; పం(డైండున్‌= పం(డైండు బాణాలు; దుస్త్ప్తహుండు= దుర్యోధనుడి తమ్ముడు 
దుస్సహుడు అనేవాడు; తొమ్మిదియును= తొమ్మిది బాణాలు; అర్జునుసుతుమీ(దన్‌= అభిమన్యుడిపై; ఏసిరి= ప్రయోగించారు; 
అత(డు= ఆ అభిమన్యుడు; ఎల్లవారి= అందరి; తనువులందును= దేహాలలో; సాయకత్రయములు= మూడేసి బాణాలు; గ్రుచ్చెన్‌= 
నాటాడు; అశ్మకు(ఢడు= కల్మాషపాదుడి కొడుకు అశ్మకుడు; అడరినన్‌= పసైకొనగా(పైకిరాగా); 
తురగ+సూత+కేతనము+తోడన్‌+కూడన్‌= గుర్రాలు, సారథి, జెండాలతో కలిసే విధంగా; కూలన్‌+ఏసెన్‌= అతడిని కూలేటట్లు 
(పడగొట్టాడు), బాణాలు (ప్రయోగించాడు. 


తాత్పర్యం: అభిమన్యుడిమీద దుర్యోధన, కృప, భూరిశ్రవులు ఒక్కొక్కరు మూడేసి బాణాలు, (ద్రోణుడు పదిహేడు, 
వివింశతి ఇరవై, అశృత్ణామ, బృహద్చల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్చాసన, దుస్సహులు వరుసగా ఐదు, ఎనిమిది, 
ఆరు, ఏడు, రెండు, పండ్రెండు, తొమ్మిది బాణాలు ప్రయోగించారు. అప్పుడు అతడు అందరిమీదా మూడేసి బాణాలను 
తీవ్రంగా గ్రుచ్చాడు. అశ్మకుడు పైకి రాగా అతడినీ, అతడి గుర్రాలను, రథసారథిని, జెండాను నేలకూలేటట్టు చేశాడు. 


దుర్యోధన ప్రభృతి మహారథికు లందణు నొక్కున్ముడి నభిమన్యునిపై. గవియుట (సం. 7-36-22) 


వ. ఇవ్విధంబున నశ్మకుండు వడిన దెరలు బలంబుల మరలనీక పురికొల్పుకొని యప్పటి యాచార్య ప్రభృతి 
యోధులును నీ కొడుకులలోన( గొందటును గ్రందుగం దటిమి యనేకాస్త్రశస్త్ర పరంపరలం బొదివిన 
నొదవిన కినుకం గిరీటినందనుం డందఅమేనులు నానా నిశిత విశిఖ వేగంబున నెత్తుట జొత్తిల్లం జేసి 
కర్ణుపయిం గవిసి. 31 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; అశ్మకుండు= కల్మాషపాదుడి కొడుకు; పడినన్‌= నేలకు ఒరుగగా; తెరలు+బలంబులన్‌= 
తొలగిపోయే సైన్యాలను; మరలన్‌+-ఈక= వెనుకకు తిరగనీయకుండా; పురికొల్పుకొని= ప్రేరేపించుకొని; అప్పటి+ఆచార్య ప్రభృతి 
యోధులును= ఆ సందర్భంలో అక్కడ ఉన్న [ద్రోణాచార్యుడు మొదలైన యుద్దవీరులు; నీ కొడుకుల లోనన్‌+కొందరును= 
నీ కుమారులలో కొంతమంది; [క్రందుగన్‌= అధికంగా(దట్టంగా); తజిమి= తోలి; అనేక+అస్త్ర+శస్త్ర పరంపరలన్‌= అనేకములైన 
అస్త్రాలు, ఖడ్లాల వరుసలతో; పొదివినన్‌= ఆవరించగా; ఒదవిన+కినుకన్‌= కలిగిన కోపంతో; కిరీటి నందనుండు= అభిమన్యుడు; 
అందజమేనులు= ఆ యోధుల అందరి శరీరాలు; నానా+నిశిత+విశిఖ వేగంబునన్‌= రకరకాల వాడిఅయిన బాణాల వేగంతో; 
నెత్తుటన్‌= రక్తంలో; జొత్తిల్లన్‌+చేసి= ఎగ్రబారేటట్టు చేసి; కర్షుపయిన్‌= కర్గుడి మీదికి; కవిసి= దాడిచేసి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 155 


తాత్పర్యం: అశ్మకుడు నేలకూలగానే, వెనుకంజ వేసే సైన్యాన్ని తిరిగి పోనీకుండా పురికొల్సి, (ద్రోణాది యోధులు, 
మరికొంతమంది నీ కుమారులు మిక్కిలి తీవ్రంగా ఎదుర్కొని రకరకాల అస్త్రాలతో, శస్తాలతో క్రమ్ముకోగా, 
కోపించిన అభిమన్యుడు, అప్పుడు అక్కడ ఉండే అందరి శరీరాలపైన పదునైన బాణాలు మహాతీక్ష్‌ణంగా నాటి 
నెత్తురు పారేటట్టు చేశాడు. అటుపిమ్మట కర్లుడిపైకి దూకి. 


తే. కంకటము దూటి యంగంబు గాండిపోవ€ । గ్రూరనారాచ మేసిన స్రుక్కె నతడు 
లీల నట్టివ పిపి భూపాల! నీదు । సుతుల వెనుకకు బటిపె నుద్దతి దలిర్చ. 32 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా! ధృతరాష్ట్రా!; కంకటము దూటి= కవచంలోకి ప్రవేశించి; అంగంబు= శరీరం; కాండి= రంధ్రం 
చేసికొని; పోవన్‌= పోగా; (క్రూర నారాచము= వాడియెన బాణం; ఏసినన్‌= ప్రయోగింపగా; అతండు= కర్ణుడు; స్రుక్కెన్‌= సోలి 
పడిపోయాడు; లీలన్‌= విలాసంగా; అట్టివ= అటువంటి బాణాలే; పణిపి= ఏసి; ఉద్దతి తలిర్సన్‌= గర్వం అతిశయించగా; నీదు 
సుతులన్‌= నీ కొడుకులను; వెనుకకున్‌= వెనుకకు; పజపెన్‌= తరిమాడు. 


తాత్పర్యం: ఓ రాజా! కవచంలోకి దూరి, శరీరం తూటు పడేటట్టు వాడియైన బాణాన్ని ప్రయోగించగా కర్షుడు 
సోలి పడిపోయాడు. సవిలాసంగా అటువంటి బాణాలే నీ కుమారుల మీద కూడా (ప్రయోగించి వెనుకకు పరువులు 
తీసేటట్టు చేశాడు. 


చ. అడరి నరేంద్రకోటి నుబుమాడ(గ నత్తలి శల్యు( డెంతయున్‌ 
వడి దను. దా(కినన్‌ మెటు(గు వాలిక తూపుల మూర్చవుచ్చి క 
వ్వడికొడు కేచి యుద్ధట రవంబున నార్జినం బెల్లగిల్లి న 
ల్లడలకుం బాటి నిల్వక బలంబులు ద్రోణు( డెలుంగు సూపంగాన్‌. 33 


ప్రతిపదార్థం: అడరి= అతిశయించి; నరేంద్రకోటిన్‌= రాజులమొత్తాన్ని; నుణఖుమాడ(గన్‌= తుత్తుమురు చేయగా; ఆ+తటి= 
అప్పుడు; శల్యుండు= మద్రదేశాధిపతి అయిన శల్యుడు; ఎంతయున్‌= మిక్కిలి; వడిన్‌= వేగంగా; తనున్‌= తనను; తా(కినన్‌= 
ఎదుర్కొనగా; మెటు(గు+వాలిక+తూపులన్‌= మెరుస్తూ ఉండే పొడవైన బాణాలతో; మూర్చపుచ్చి= మూర్చ కలిగించి; ఏచి= 
విజృంభించి; కవ్వడి కొడుకు= అభిమన్యుడు; ఉద్భట రవంబునన్‌= పెద్దసవ్వడితో; ఆర్చినన్‌= గర్జించగా; బలంబులు= సైన్యాలు; 
పెల్లగిల్లి= కలతచెంది; ద్రోణు(డు= సర్వ సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడు; ఎలుంగు+చూప(గాన్‌= అఅుచి పిలుస్తూ ఉన్నప్పటికీ; 
నిల్వక= ఒకచోట స్థిరంగా ఉండకుండా; నల్‌గడలకున్‌= నాలుగు వైపులకూ; పాటెన్‌= పరుగెత్తాయి. 

తాత్సర్యం: అభిమన్యుడు అతిశయించి రాజ సమూహాన్ని తుత్తుమురు చేస్తూ ఉన్న సమయంలో మద్రాధిపతి 
శల్యుడు అతడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడు మెరుస్తూ ఉండే పొడవైన బాణాలతో శల్యుడిని 
మూర్చనొందించాడు. ఆ విధంగా విజృంభించి గట్టిగా గర్జిస్తూ ఉండగా సైన్యాలు చెల్లాచెదరై పరుగెత్తాయి. (ద్రోణుడు 
ఎంతగా అరచి పిలుస్తూ ఉన్నా నిలవకుండా పలాయనం చిత్తగించాయి. 

విశేషం: ఈ పద్యం చివరి రెండు పాదాలలో రెండు రకాల అరపులున్నాయి. 'ఉద్భటరవంబుని 'కవ్వడి కొడుకు” చేసిన అరపు 
సైన్యాలకు వెరపు గొలిపి పరుగులెత్తేటట్టు చేసింది. సర్వసైన్యాధ్యక్షుడు (ద్రోణుడు “పరువు నిలపండి పరువులెత్తకండి' అని ఎంతగా 
అరుస్తూ పిలిచినా నిలువకుండా వెళ్ళిపోయాయి. 'కవ్వడి కొడుకు”, 'నల్లడలకు” అనే పదాలను మూడు నాల్లు పాదాల ఆరంభంలో 
వచ్చేటట్లు విరిచిన విరుపులు పద్యంలో ఉరవడినే కాక సైన్యం పరుగులెత్తిన విధానాన్ని ధ్వనింపజేస్తున్నాయి. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సమయంలో. 


క. సురలును సిద్దులు విద్యా । ధరులు( బొగడు నులివు(ం జూచు ధరణీశుల బం 
ధురనుతి నాదంబుల నం | బరధరణీ మధ్యభాగ భరితము లయ్యెన్‌. * 35 


ప్రతిపదార్థం: సురలును= దేవతలును; సిద్దులున్‌= సిద్దులూ; విద్యాధరులున్‌= విద్యాధరులూ; పొగడు+ఉలివున్‌= పైనుండి 
పొగడుతూ ఉండే ధ్వనీ; చూచు= చూస్తూ ఉన్న; ధరణీశుల= రాజుల; బంధురనుతి నాదంబులున్‌= అధికమైన పొగడ్తల ధ్వనులూ; 
అంబరధరణీ మధ్యభాగ= భూమ్యాకాశాల మధ్య (ప్రదేశంలో; భరితములు= నిండినవి; అయ్యెన్‌= అయ్యాయి. 


తాత్పర్యం: అపుడు దేవతలు, సిద్దులు, విద్యాధరులు పొగడే శబ్దమూ, రాజులు ప్రశంసిస్తూ చేసిన నినాదాలూ 
భూనభోంతరం నిండుకొన్నాయి”. 


విశేషం: పై నుండి దేవతలూ (క్రిందినుండి రాజులూ చేసిన ప్రశంసాపూర్వక ధ్వనులు భూమ్యాకాశ మధ్యభాగంలో నిండుకొన్నాయి. 
దివికీ భువికీ మధ్య నెలకొన్న పొగడ్తల నినాదాలు అంతటా ఆవరించిన విషయాన్ని తెలుపుతూ ఉన్నాయి. 


చ. అన విని యాంబికేయుండు 'మహాద్దుత విక్రమశాలిం బార్జునం 

దను మణీ యెవ్వ రట్టి యెడం దాంకిరొ? నావుడు సూతపుత్రుం డి 

ట్లను 'నటులైన శల్యు గని యాతని తమ్ము(డు మేను వెంచి మా 

ర్కొని పది తీవ్రబాణములు గ్రుచ్చె. దదంగములం జెలంగుచున్‌. 36 
ప్రతిపదార్థం: అనన్‌= అని సంజయుడు చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబికాపుత్రుండైన ధృతరాష్ట్రుడు; 
మహా+అద్భుత+వి[క్రమశాలిన్‌= మిక్కిలి ఆశ్చర్యకరమైన పరాక్రమంతో ప్రకాశించే వానిని; పార్టునందనున్‌= అర్జునుడి కొడుకైన 
అభిమన్యుడిని; అట్టి+ఎడన్‌= అటువంటి సందర్భంలో; మజి= తర్వాత; ఎవ్వరు తాంకిరొ= ఎవరు ఎదుర్కొన్నారో; నావుడున్‌= 
అని అడిగిన వెంటనే; సూతపుత్రుండు= సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అటులు+ఐన= ఆ విధంగా 
అయినటువంటి (అట్లు మూర్చ చెందిను; శల్యున్‌= శల్యుడిని; కని= చూచి; ఆతని తమ్ము(డు= అతడి తమ్ముడు; మేను= 
శరీరం; పెంచి= పొంగించి; మార్కొని= ఎదిరించి; చెలంగుచున్‌= మిక్కిలి ఉత్సాహాన్ని చూపుతూ (బొబ్బరిస్తూ); తద్‌+అంగములన్‌= 
ఆ అభిమన్యుడి అవయవాలలో; పది+తీవ్రబాణములు= పది పదునైన బాణాలు; (గ్రుచ్చెన్‌= నాటాడు. 


తాత్పర్యం: ఆ విధంగా సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు, అంతటి ఆశ్చర్యకరమైన పరాక్రమం గల 
అభిమన్యుడిని ఆ సందర్భంలో అటుపైన ఎవరు ఎదుర్కొన్నారో?' అని అడిగాడు. వెంటనే సంజయుడు ఇట్లా 


అన్నాడు: 'ఆ విధంగా శల్యుడిని మూర్చ చెందేటట్టు చేయటం చూచి అతడి తమ్ముడు ఓర్చుకోలేక దేహాన్ని 
పెంచి ఎదిరించి, అభిమన్యుడి పై పది పదునైన బాణాలు గాఢంగా నాటాడు. 


వ. అట్లు బెట్టేసిన వాసవికొడుకు కోపించి. 


పతిపదారం: అటు= ఆ విధంగా; బెటు= తీవంగా; ఏసినన్‌= బాణాలు (పయోగించగా; వాసవి కొడుకు= అభిమను;డు; కోపించి= 
ర్త క్‌ 9) 3= ౪k & గ్‌ 
కోపపడి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 157 


తాత్సర్యం: ఆ విధంగా తీవ్రంగా బాణాలు వేయగా అభిమన్యుడు కోపించి. 


చ. హయములఈ. జంపి, సూతు( దెగటార్షి, పతాక ధరిత్రి. గూల్చి, చా 
పయుతము గాంగ వానిఘనబాహులు రెండును ద్రుంచి, యెంతయున్‌ 
రయమునం దేరు చక్కడిచి, రాజులు రాజతనూజులుం గడున్‌ 
భయమున( దూలిపోవ( బటు భల్ల హతిన్‌ దల డొల్ల నేసినన్‌. 38 


ప్రతిపదార్థం: హయములన్‌= గుర్రాలను; చంపి= హతమార్చి; సూతున్‌= రథసారథిని; తెగటార్చి= చంపి; పతాకన్‌= జెండాను; 
ధరిత్రిన్‌+కూల్చి= నేలపైన పడేటట్టు చేసి; చాపయుతము కా(గన్‌= వింటితో కూడి యుండేటట్టు; వాని= అతని; ఘనబాహులు= 
పెద్దచేతులు; రెండునున్‌= రెండింటినీ; (త్రుంచి= ఖండించి; ఎంతయున్‌= మిక్కిలి; రయమునన్‌= వేగంతో; తేరు+చక్కడిచి= 
రథాన్ని పగులగొట్టి; రాజులు= ప్రభువులు; రాజతనూజులున్‌= రాజపు(త్రులున్నూ; కడున్‌= అధికమైన; భయమున్‌= భయంతో; 
తూలిపోవన్‌= పడిపోగా; పటు+భల్ల+హతిన్‌= తీక్ష్‌ణమైన బల్లెంయొక్క వేటుతో; తల= శిరస్సు; డొల్లన్‌+ఏసినన్‌= (క్రిందపడేటట్లు 
చేశాడు. 


తాత్పర్యం: శల్యుడి తమ్ముడి గుర్రాలను, సూతుడిని చంపి, జెండాను నేలపై పడేటట్టు చేశాడు. అటుపైన వింటితో 
కూడుకొని ఉన్నట్టుగానే అతడి రెండు చేతులను నరికి, మిక్కిలి వేగంతో తేరును పగులగొట్టి, రాజులూ, 
రాజకుమారులూ భయంతో తూలిపడిపోగా, వాడియైన బల్లెంతో అతడి, తల డుల్లిపడేటట్టుగా కూల్చాడు. 


వ. ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ బృహద్దల కర్ణ ప్రముఖ యోధవరు లొండొరులం బేరువేరం బిలిచి బలంబులం 
బురికొలిపిన రథనేమి గజఘంటా తురంగ కింకిణీ స్వన సింహనాదమేదుర రోదోంతర రౌద్రంబుగా 
సౌభద్రుం జుట్టు ముట్టిన నతం డట్టహాసంబు చేసి లాఘవలక్ష 5 శుద్ధి చిత్రత్వ దృఢత్వంబులు మెఅియ' 
గృష్టార్దునులు గావించు నేర్పు మెజియం బోరు నవసరంబున మండలీకృత కోదండుండును బటు సంధాన 
స్ఫురిత శరనికరుండును నై పరివేష వలయంబు లోనం గిరణస్సురణ దుర్చిరీక్ష్యుండగు తపను ననుకరించుచు 
గుణఘోషభీషణంబుగా బెడిదంపు నారసంబులు వరంగించి యార్ష్హి యూర్ణితగర్ణితం బగుచున్‌ బలు 
పిడుగులు దొర(గించు విలయకాల వలాహకంబు విడంబించుచు విజృంభించి భల్లాంజలీక క్షుర ప్రకూర్మ 
నఖర ప్రభృతి బాణ వేణికా వితానంబుల వెగడు పటిచిన విచ్చిన వాహినుల నిలువరింప నేరక నివ్వెటిపడి 


యాచార్యుండు సూచుచుండె' ననవుడు ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 39 


ప్రతిపదార్థం: ద్రోణ, కృప, ద్రౌణి, కృతవర్మ, బృహద్బల, కర్ల, ప్రముఖ యోధవరులు= ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశృత్తామ, 
కృతవర్మ, శకుని తమ్ముడైన బృహద్భలుడు, కర్గుడు, మొదలైన యుద్దవీర శ్రేష్టులు; ఒండొరులన్‌= ఒకరినొకరు; పేరు+పేరన్‌= 
వాళ్ళ వాళ్ళ పేర్లతో; పిలిచి; బలంబులన్‌= సైన్యాలను; పురికొలిపినన్‌= (పేరేపించగా; రథనేమి= బండికంటి కడికము ఎల; గజఘంటా= 
ఏనుగుల గంటల; తురంగ కింకిణీ= గుర్రాలకు కట్టి ఉండే చిరుగంటల; స్వన= శబ్బ్దాలచేతనూ; సింహనాద= సింహాల గర్జనలవంటి 
వీరుల ధ్వనుల చేతనూ; మేదుర= దట్టమైన; రోదః+అంతర= భూమి ఆకాశాల మధ్య ప్రదేశాల చేతనూ; రౌద్రంబుగాన్‌= 
భయంకరంగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; చుట్టుముట్టినన్‌= చుట్టుకోగా; అత(డు= ఆ అభిమన్యుడు; అట్టహాసంబు+చేసి= 
పెద్దనవ్వు నవ్వి; లాఘవ+లక్ష్యశుద్ది+చిత్రత్వ+దృఢత్వంబులు= లఘుత్వమూ, సూటి అయిన గురి, ఆశ్చర్యమూ, పటుత్వమూ; 
మెరయన్‌= (ప్రకాశింపగా; కృష్ణ+అర్జునులు= కృష్ణుడూ, అర్జునుడూ; కావించు నేర్పు= చేయు చాకచక్యం; మెజయన్‌= 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రకాశించేటట్లు; పోరు+అవసరంబునన్‌= పోరాడే సమయంలో; మండలీకృత కోదండుండును= వలయాకారం చేయబడ్డ అనగా 
గుడుసువడ్డ విల్లు కలిగినవాడూ; పటు+సంధాన+స్సురిత+శర+నికరుండును+ఐ= బాణాలను వింటిలో కూర్చే నేర్పుతో ఒప్పుతూ 
ఉన్న బాణాల మొత్తం కలవాడూ అయి; పరివేష వలయంబులోనన్‌= గాలిగుడి లేక పరివేష్టనం వంటి కుండలాకారంలో; 
కిరణ+స్సురణ+దుర్చిరీక్షుండు+అగు= వెలుగుల యొక్క స్పురణ(తోచుట) స్ఫూర్తిచేత చూడటానికి వీలుకాని వాడైన; తపనున్‌= 
సూర్యుడిని; అనుకరించుచున్‌= సరిపోలుతూ; గుణ+ఘోష+భీషణంబుగాన్‌= అల్లెత్రాటి శబ్దంచేత భయంకరంగా; బెడిదంపు 
నారసంబులు= భీతిని కలిగించే బాణాలు; పరంగించి= ప్రయోగించి; ఆర్బి= గర్జించి; ఊర్జిత+గర్జితంబు+అగుచున్‌= ఎడతెగకుండా 
ఉరుములు కలిగింది అవుతూ; బలుపిడుగులు= మిక్కిలి బలము లేదా అధికమూ, విస్తారమూ, తీవ్రమూ అయిన పిడుగులు; 
తొరంగించు= రాల్చే; విలయకాల= ప్రళభయకాలంలోని; వలాహకంబున్‌= మేఘాన్ని; విడంబించుచున్‌= పోలుతూ; విజృంభించి= 
అతిశయించి; భల్ల+అంజలీక, క్షురప్ర, కూర్మ, నఖర, ప్రభృతి, బాణ, వేణికా+వితానంబులన్‌= బల్లెం, అంజలికం, అర్హచం(ద్రబాణము, 
తాబేటి ఆకారంగల ఆయుధం, మొదలైన బాణాలతో అల్లిన జడల మొత్తాన్నీ; వెగడు పటిచినన్‌= తల్లడపడేటట్టు చేయగా; 
విచ్చిన+వాహినులన్‌= చెల్లాచెదరైన సేనలను; నిలువరింపన్‌+నేరక= స్థిరంగా ఒకచోట నిలబెట్టటానికి చాలక; నివ్వెజపడి= మిక్కిలి 
భయపడి (చేష్టలుడిగి); ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; చూచుచుండెన్‌= చూస్తూ ఉన్నాడు; అనవుడున్‌= అనిన వెంటనే; 
ధృతరాష్టుండు; సంజయునకున్‌= సంజయునికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ట్షుడు మొదలయిన యుద్దఏరులందరూ 
ఒకరినొకరు పేర్లతో పిలుచుకొంటూ సైన్యాలను పురికొల్పారు. అపుడు రథనేమిధ్వనులూ, ఏనుగుల గంటల 
చప్పుళ్ళూ, గుర్రాల చిరుగంటల శబ్దాలూ, సింహనాదాలూ భూమ్యాకాశాలు నిండుకొన్నాయి. అందరూ 
భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అట్టహాసం చేస్తూ లఘుత్వంతో లక్ష్యశుద్దితో చిత్రత్వ 
దృఢత్వాలతో మెరసిపోతూ, కృష్ణార్జునులు చూపే నేర్పును (ప్రకటిస్తూ పోరాడాడు. గుడుసువడ్డ కోదండంతో 
బాణాల్ని చాకచక్యంగా గుంపులు గుంపులుగా ప్రయోగిస్తూ వలయాకార పరివేషంలో వెలుగుతూ చూడడానికి 
వీలుకాని సూర్యుడిని అనుకరిస్తూ, అల్లైత్రాటి మోతతో భయంకరంగా తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. గట్టిగా 
గర్జిస్తూ పిడుగులు రాల్బే ప్రళయకాల మేఘం వలె విజృంభించి, రకరకాల ఆయుధాలతో చెల్లాచెదరైన సేనల్ని 
ఒక్కచోట నిలవనీయకుండా భయపడి పరుగెత్తేటట్టు చేశాడు. ఆ సన్నివేశాన్ని ద్రోణుడు చూస్తూ ఉండిపోయాడు” 
అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు. అపుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని మళ్ళీ ఇట్టా అడిగాడు. 
విశేషం: అలం: ఉపమ. 


క. “మనమున ఖేదము మోదము. । బెనంగొనియెడు మద్దలంబు. బీడించెడు నా 
మనుమండని వినికి నాతని । యని పని యటమీ(ద నెట్టు లయ్యెం జెపుమా!' 40 


ప్రతిపదార్థం: నా మనుమ(డు= అభిమన్యుడు; మత్‌+బలంబున్‌= నా సైన్యాన్ని; పీడించెడున్‌= హతమారుస్తున్నాడు (బాధిస్తూ 
ఉన్నాడు); అని= ఆ (ప్రకారంగా; వినికిన్‌= వినటంచేత; మనమునన్‌= మనస్సులో; ఖేదమున్‌= దుఃఖమూ; మోదమున్‌= 
సంతోషమూ; పెనంగొనియెడున్‌= ఒకటిగా పెనవేసికొన్నాయి (మెలిగొన్నాయి); అటమీ(దన్‌= అటుపైన(ఆ పిమ్మట); ఆతని= 
ఆ అభిమన్యుడి; అనిపని= యుద్దకార్యం; ఎట్టులు+అయ్యెన్‌?= ఏ విధంగా అయింది?; చెపుమా!= తెల్పుమా! 
తాత్సర్యం: 'నా మనుమడు అభిమన్యుడు ఆ విధంగా నా సైన్యాన్ని అవలీలగా ఎదిరించి పీడించాడని విని నా 
మనస్సులో దుఃఖమూ, సంతోషమూ పెనగొన్నాయి. అటు పిమ ్యట అభిమన్యుడి యుద్దకార్యం ఎట్లయిందో తెల్సు’ 
మని సంజయుడిని అడిగాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 159 


విశేషం: అంతటి మహాయోధులు ఒక్కుమ్మడిగా పసిబాలుడిపై తలపడినప్పటికీ అతడు అందర్నీ ఎదిరించి సైన్యాన్ని చీకాకు 
పరచాడు అన్న వార్త ఆనందాన్ని ఆ ధృతరాష్ట్రుడికి కలిగించింది. అయితే వెంటనే 'నా సైన్యాన్ని పీడించాడు' అనే విషయం 
విని దుఃఖమూ కలిగింది. ఈ విధంగా రెండు విరుద్ధ భావాల సమ్మేళనం ఆ ధృతరాష్ట్రుని మనస్సులో తిస్టవేసికొనింది. సంకల్ప 
వికల్వ్ఫాలకు మనస్సు కూడలి. మంచిచెడ్డలు రెండూ మనస్సులో కలుగుతూ తొలగుతూ ఉంటాయి. నిలకడ లేని మనస్సులో 
ఎల్లప్పుడూ ద్వైథీ భావం అంటే ద్వంద్వస్థితి కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. మనస్సుకు మారుపేరైన ధృతరాష్ట్రుడి తత్త్వాన్ని 
తిక్కన సూత్రప్రాయంగా సూచించాడు. మళ్ళీ మళ్ళీ ప్రయోగించిన నకారాలు ధృతరాష్ట్రుని మనోవికారానికి సూచనలు. 
నా బలాన్ని పీడించాడని ఖేదమూ, అది చేసింది నా మనుమడేయని మోదమూ - అని [క్రమంగా అన్వయించుకోవాలి. 
కావున అలంకారం - యథాసంఖ్యం. 
క అనుటయు సంజయు. డిట్లను । 'వినుము జనాధీశ! యిట్లు విణిగిన సేనం 
గనుంగొని పోవ6గనీ క । ర్దున తనయుడు దనరథంబు చుట్లం బటిపున్‌. 41 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్ట్రుడు ఈ విధంగా అనగా; సంజయుడు; ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= అన్నాడు; జన+అధీశా!= 
రాజా!; వినుము; ఇట్టు= ఈ విధంగా; విటిగిన సేనన్‌= చెదరిన (ఓడిన) సైన్యాన్ని; కను.గొని= చూచి; అర్జునతనయు(డు= 
అభిమన్యుడు; పోవంగనీక= పోనీకుండా; తన రథంబు= తన రథము; చుట్లన్‌+పణుపున్‌= చుట్టూ పరుగెత్తించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడిగిన వెంటనే సంజయుడు ఇట్టు చెప్పాడు. “ఓ రాజా! వినుము. ఈ విధంగా 
చెల్లా చెదరై ఓడిన సైన్యాన్ని చూచి అభిమన్యుడు దానిని పోనీయకుండా తన రథం దాని చుట్టూ తిరిగేటట్లు చేశాడు. 


వ. కొటవిద్రిప్పిన తెటింగు దో6ంపంబొదివి, పోనీక పీనుంగు పెంటలు సేసిన నప్పు డక్కుమూరు నాలోకించి వికాస 
భాసిత వదనుం డగుచు గురుండు గురుపతి నెజఖను దాంకంబలుకవలయు నను తలంపున నతండు 
వినుచుండ. గృపాచార్యుతో నిట్లనియె. 42 

ప్రతిపదార్థం: కొజవి త్రిప్పిన తెజంగు= కొరవి (నిప్పు కొణకచ్చు) (త్రిప్పినవిధం; తో(పన్‌= తోచునట్టుగా; పొదివి= చుట్టుముట్టి; 

పోనీక= అటు ఇటు కదలనీకుండా; పీనుంగుపెంటలు= శవాలకుప్పలు; చేసినన్‌= చేయగా; అప్పుడు; ఆ+కుమారున్‌= ఆ అభిమన్యు 
కుమారుడిని (బాలుడైన అభిమన్యుడిని); ఆలోకించి= చూచి; వికాస,భాసిత,వదనుండు= వికాసంచేత (ప్రకాశించే ముఖం 
కలిగినవాడు; అగుచున్‌= అగుచు; గురుండు= ద్రోణుడు; కురుపతి= దుర్యోధనుడి; నెజను= (మర్మస్థానం) జీవస్థానం; తాంకన్‌= 

గ్రుచ్చు(నాటుకొను)నట్టు; పలుకవలయున్‌= మాటాడవలెను; అను తలంపునన్‌= అనే అభిప్రాయంతో; అతండు= ఆ 

దుర్యోధనుడు; వినుచుండన్‌= వింటూ ఉండగా; కృపాచార్యుతోన్‌= కృపాచార్యుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: నిప్పుకట్టెను త్రిప్పే విధం తోచేటట్టుగా ముట్టడించి, అటునిటు పోనీకుండా సైన్యాన్ని శవాలకుప్పలు 
చేయగా, అప్పుడు ఆ అభిమన్యుడిని చూచి వికసించిన ముఖంతో ద్రోణుడు, దుర్యోధనుడి మర్మస్థానం 
(గ్రుచ్చుకొనేటట్టుగా పలకాలి అనే ఉద్దేశంతో ఆ దుర్యోధనుడు వినేటట్టు కృపాచార్యుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: అలం: ఉపమ. 


ట్‌. తమ్ములు నన్నలుం జలులు. దండ్రులు మామలు భృత్యులుం బ్రమో 
దమ్మునం దేల నిట్లు వడి. దా౭ెడునే? విజయాత్మజుండు, ఘో 
టమ్ములు6 గుంజరమ్ములు బడల్పడం దేరులు నుగ్గుగాంగ నా 
నమ్మిన యోధవీరులు వినాశము భంగము నొంద నొక్కండున్‌ . 43 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విజయ+ఆత్మజుండు= అభిమన్యుడు; తమ్ములున్‌= తమ్ములూ; అన్నలున్‌= అన్నలూ; చెలులున్‌= స్నేహితులూ; 
తండ్రులున్‌= తండ్రులూ; మామలున్‌= మామలూ; భృత్యులున్‌= సేవకులునూ; ప్రమోదమ్మునన్‌= సంతోషంతో; తేలన్‌= తేలిపోగా; 
ఘోటమ్ములు= గుర్రాలూ; కుంజరమ్ములున్‌= ఏనుగులూ; బడల్పడన్‌= బడలిక (అలసట) చెందగా; తేరులు= రథాలు; నుగ్గుకాంగన్‌= 
పొడికాగా; నా నమ్మిన యోధవీరులు= నాకు విశ్వాసపా(త్రులైన యుద్దవీరులు; వినాశమున్‌= చావును; భంగమున్‌= భంగపాటును(అవమానాన్ని); 
ఒందన్‌= పొందగా; ఒక్కండున్‌= ఒకడే; ఇట్ట్లు= ఈ విధంగా; వడిన్‌= వేగంతో; తాశాడునే?= ఎదిరించునా? 


తాత్సర్యం: అన్నలూ, తమ్ములూ, ఆప్త్రమిత్రులూ, తండ్రులూ, మామలూ, సేవకులూ అందరూ సంతోషంలో 
తేలిపోగా, గుర్రాలూ, ఏనుగులూ బడలిక చెందగా, తేరులు పొడి అయిపోగా, నాకు విశ్యాసపా(త్రులైన యోధవీరులు 
చావూ, భంగపాటూ చెందగా అభిమన్యుడు ఒక్కడే ఇంతవడిగా ఎదుర్కొన్నాడు కదా! 


ఆ. అనిన వెలుక(బాటి యతిదీనమగు నాన | నమున నవ్వుగాని నవ్వు నెజయ 
సౌమదత్తి కర్ణ శల్యాదులగు యోధ । జనులతోడ నిట్టు లనియె విభుండు. 44 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ద్రోణుడు తనకు వినబడునట్టు అనగా; విభుండు= దుర్యోధనుడు; వెలుకన్‌+పాటి= వెలవెలబోయి, 
వెల్లనై(వైవర్థ్యాన్ని పొంది); అతిదీనము+అగు= మిక్కిలి దీనత్వాన్ని పొందిన; ఆననమునన్‌= ముఖంలో; నవ్వుకాని నవ్వు= నవ్వు 
అనటానికి వీలులేని నవ్వు; నెజయన్‌= నిండగా(వ్యాపింపగా); సౌమదత్తి= భూరిశ్రవుడు; కర్ల= కర్గుడు; శల్య= శల్యుడు; 
ఆదులు+అగు= మొదలైనవారు అగు; యోధజనులతోడన్‌= యుద్దవీరులతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని ద్రోణు డనగానే దుర్యోధనుడు వెలవెలబోయి, దీనమైన ముఖంలో వెలవెలపోయేనవ్వు వ్యాపించగా, 
భూరిశ్రవుడు, కర్టుడు, శల్యుడు మొదలైన యుద్ధవీరులతో ఇట్లా అన్నాడు: 


విశేషం: ద్రోణుడు మర్మస్థానం నాటుకొనేటట్లు మాటాడేటప్పటికి దుర్యోధనుడిలో దైన్యమూ, వైవర్య్యమూ ఏదో బాధతో కూడుకొన్న 
వెడనవ్వూ కలిగాయి. 'వెలుకంబాజు” 'నవ్వుగానినవ్వు” వంటి (క్రొత్త ప్రయోగాలతో దుర్యోధనుడిలో ఏర్పడ్డ ఒక వినూత్నమైన 
మార్పును తిక్కన వ్యక్తం చేశాడు. దుర్యోధనుడు దురభిమాని. అతడు బాధ కలిగించేమాట విని సహించలేడు. అందులోనూ 
మర్శ్మస్థానాన్ని (గ్రుచ్చుకొనేటట్టు సర్వసైన్యాధిపతీ, గురువూ అయిన [ద్రోణుడు మాట్లాడడంతో మిక్కిలి చలించిపోయాడు. 
అందువలననే ఒకటికి మూడు విలక్షణాలు అతడిలో చోటు చేసుకొన్నట్టు తిక్కన అభివర్షించాడు. ఈ నవ్వుకాని నవ్వునే లోకంలో 
ఏడవలేక నవ్వటం అంటారు. 


అలంకారం: స్వభావోక్తి. 


చ. “పలుకులు వింటిరే ధనువు వట్టెడివారికి నెల్లనొజ్జ, దో 
ర్టలవిదితుండు గుంభజుండు బాలుని నొక్కరు6 జంచలాత్ము వెం 
గలి గడు బెద్దం జేయుచు బొగడ్తకు( జొచ్చె నితండు నొంప6గాం 
దలంపడు వీని. బార్జునకు( దా గడు గూర్చుట నెంత త్రుళ్ళినన్‌. 45 


ప్రతిపదార్థం: పలుకులు+వింటిరే!= (ద్రోణుని మాటలు విన్నారు కదా!; ధనువుపట్టెడి వారికిన్‌+ఎల్లన్‌= విల్హును పట్టుకునే 
ఎల్లవారికి అనగా విలుకాండ్రు అందరికీ; కుంభజుండు= (ద్రోణుడు; ఒజ్జ= ఉపాధ్యాయుడు; దోః+బల విదితుండు= 
భుజబలంచేత ప్రసిద్దుడు; బాలునిన్‌= పసివాడిని; ఒక్కరున్‌= ఒక్కడిని; చంచల+ఆత్మున్‌= చలించే మనస్సు కలవాడిని; 
వెంగలిన్‌= మూఢుడిని; కడున్‌= మిక్కిలి; పెద్దన్‌+చేయుచున్‌= పెద్దగా చేస్తూ; పొగడ్తకున్‌+చొచ్చెన్‌= పొగడడానికి 
పూనుకొన్నాడు; పార్టునకున్‌= అర్జునుడికి; తాన్‌= తాను; కడున్‌+కూర్చుటన్‌= మిక్కిలి ప్రేమించటం చేత (ప్రియము, ఇష్టము 
అగుటచేత); ఎంత (త్రుళ్ళినన్‌= అభిమన్యుడు ఎంతగా మిడిసిపడినప్పటికీ; వీనిన్‌= ఈ అభిమన్యుడిని; ఇతండు= ఈ ద్రోణుడు; 
నాంపంగాన్‌*తలయండు= నొప్పించటానికి ఆలోచించడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తాత్సర్యం: ద్రోణుడి మాటలు విన్నారు కదా! ధనుస్సును పట్టిన ప్రతివ్యక్తికీ ఆయన గురువు. బాహుబలం చేత 
ప్రసిద్దుడు. ఆయన ఒక అల్పుడైన బాలుడిని, చలించే మనస్సు కలవాడిని, మూఢుడిని, ఎంతో పెద్దచేసి పొగడటానికి 
పూనుకొన్నాడు. తాను అర్జునుడిని ఎంతో ఇష్టపడతాడు కాబట్టి అతని కుమారుడైన అభిమన్యుడు ఎంతగా 
(త్రుళ్ళిపడినా, అతడిని నొప్పించాలని అనుకోడు. 


విశేషం: దుర్యోధనుడు అసూయాగ్రస్తుడు. మహా దురభిమాని. ఇతరులలో ఉండే మంచిని గురించి ఏ మాత్రం చెప్పినా 
ఓర్చుకొనలేడు. 'పలుకులు వింటిరే' అని ప్రారంభించడంలోనే దుర్యోధనుడి కుళ్ళు పాఠకులకు వ్యక్తమౌతుంది. అభిమన్యుడిలో 
అన్ని మంచిగుణాలు ఉంటే వాటిని కాదంటూ అతడు బాలుడనీ, చంచలాత్ముడనీ, వెంగలి అనీ తక్కువపరచి మాట్లాడాడు. 
'ఒక అర్భకుడిని ఆ విధంగా పెద్దచేసి పొగడుతూ ఉన్నాడే!” అని, చివరకు ద్రోణాచార్యులనే తప్పుపట్టాడు. అర్జునుడి మీద ఉండే 
వల్లమాలిన అభిమానం అతడి పిల్లవానిమీద కూడా ఇతనికి కొల్లగా ఉన్నది. కాబట్టి ఇతడు అభిమన్యుడిని నొప్పించడానికి ఒల్లడు 
అంటూ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనటమే గాకుండా ద్రోణుడిపై ఒక అపవాదు కూడా మోపాడు. 


చ. గురుని యుపేక్షం జేసి తనకున్‌ సమరోద్ధతి సెల్లె; దాని నీ 
వెరవిండి గానలే(డు దన వీరమకా? గొని విట్ఞవీ(గెడుం 
బొరిగొను( డందటుం గడ(గి పోవంగనీక దృఢాస్త్రశస్త్రని 
ష్టుర పరిపాతనోగ్రముగ( జుట్టును ముట్టి చలం బెలర్ప(గన్‌' 46 


ప్రతిపదార్థం: గురుని= ద్రోణుడియొక్క; ఉపేక్ష+చేసి= అశ్రద్ద(నిర్లక్ష్యం) చేత; సమర+ఉద్దతి= యుద్దంలో దుడుకుతనం(గర్వం); 
తనకున్‌= ఆ అభిమన్యుడికి; చెల్లెన్‌= చెల్లింది; దానిన్‌= ఆ చనవును; ఈ+వెరవి(డి= ఈ తెలివితక్కువవాడు; కానలే(డు= 
తెలిసికొనలేకున్నాడు; తన+వీరము+అ+కాన్‌= తన శౌర్యమే అని; కొని= తలంచి; విజ్ఞవీగెడున్‌= గర్విస్తున్నాడు; అందటున్‌= 
మీరందరూ; కడ(గి= పూనుకొని; పోవంగనీక= పారిపోనీకుండా; దృఢ+అ స్ర్ర+శస్త్ర+నిష్టుర+పరిపాతన+ఉ(గ్రముగన్‌= గట్టివైన, 
బాణాలచేతను, ఆయుధాలచేతనూ, కఠినంగా పడవైచుట చేతను, భయంకరంగా; చుట్టును= ఆ అభిమన్యుని చుట్టూ; ముట్టి= 
ముట్టడించి; చలంబు+ఎలర్స(గన్‌= పట్టుదల అతిశయింపగా; పొరిగొనుండు= చంపండి. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడి అ(శ్రద్దవలన వాడి దుడుకుతనం చెల్లింది. అది ఆ తెలివితక్కువ దద్దమ్మ తెలిసికొనలేక 
అంతా తన శూరత్వమే అని విర్రవీగుతూ ఉన్నాడు. మన యోధవీరులందరూ ప్రయత్నించి వాడిని 
పారిపోనీయకుండా చూడండి. గట్టి బాణాలతో, ఆయుధాలతో, బిగువైన దెబ్బలతో పడవైచి పట్టుదల సడలకుండా, 
భయంకరంగా వాడిని చుట్టుముట్టి మట్టుపెట్టండి.” 


వ. అనిన విని వార లందటు న వ్వాసవపాత్రుం బొదువం బోవ నవ్వీరుల వారించి దుశ్శాసనుం డిట్లనియె.47 


ప్రతిపదార్థం: అనినన్‌= అని దుర్యోధనుడు చెప్పగా; విని; వారలు= ఆ యోధవీరులు; అందణున్‌= అందరున్నూ; 
ఆ+వాసవపౌొత్రున్‌= ఆ ఇంద్రుని మనుమడైన అభిమన్యుడిని; పొదువన్‌+పోవన్‌= చుట్టుముట్టుటకై పోగా; ఆ+వీరులన్‌= ఆ 
యుద్దవీరులను అందరినీ; దుశ్ళాసనుండు= దుర్యోధనుడి తమ్ముడు; వారించి= నిలిపి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా దుర్యోధనుడు యుద్ధవీరులకు చెప్పగా విని వారు అందరూ అభిమన్యుడిని 
చుట్టుముట్టటానికి బయలుదేరారు. అప్పుడు ఆ వీరవరులను దుశ్ళాసనుడు నిలిపి ఈ విధంగా అన్నాడు: 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. “ఇనుం గబళించు రాహు క్రియ నే నొకరుండన పోయి పార్టపు 
త్రునిం బరిమార్తు నీతండు మృతుం డగు టేర్పడ విన్న గేశవా 
ర్టునులును బిట్టు సత్తు రతిశోక భరంబున( జేసి యంతతో 
మన పగ దీటు( దీవ్రమగు మద్దుజదర్పము సొంపు సూడుడీ!' 48 


ప్రతిపదార్థం: ఇనున్‌= సూర్యుడిని; కబళించు= (మింగే; రాహు+(క్రియన్‌= రాహువువలె; ఏను= నేను; ఒకరుండన= ఒక్కడనే; 
పోయి= అభిమన్యుడి కడకు వెళ్ళి; పార్ణపు(త్రునిన్‌= అర్జునుడి కొడుకును; పరిమార్తున్‌= హతమారుస్తాను; ఈతండు= ఈ 
అభిమన్యుడు; మృతుండు+అగుట= (చచ్చుట) మరణించటం; ఏర్పడ+విన్నన్‌= స్పష్టంగా వింటే; కేశవ+అర్జునులును= 
శ్రీకృష్ణుడూ, అర్హునుడూ; అతి+శోక+భరంబునన్‌+చేసి= అధికమైన దుఃఖభారంచేత; బిట్టు= వెంటనే, శీఘ్రంగా; చత్తురు= చస్తారు; 
అంతతోన్‌= అంతటితో అంటే వారి మరణంతో; మన పగ= మన విరోధం (ద్వేషం); తీజున్‌= నశిస్తుంది; తీవ్రము+అగు= 
తీక్షణమైన; మత్‌+భుజ+దర్పము+సొంపున్‌= నా భుజగర్వం యొక్క అందాన్ని; చూడుండీ!= చూడండి! 


తాత్పర్యం: సూర్యుడిని మింగే రాహువు మాదిరి నేను ఒక్కడినే పోయి, ఆ అభిమన్యుడిని చంపుతాను. వాడి 
చావు వినగానే కృష్ణార్ణును లిద్దరూ శోకభారంతో వెంటనే చస్తారు. అంతటితో మన పగ అంతరించిపోతుంది. 
ఇప్పుడు నా భుజగర్వం యొక్క విజృంభణాన్ని చూడండి. 


విశేషం: “ఇను. గబళించు రాహు క్రియ” అనే ప్రయోగంలోని పోలికలే అభిమన్యు-దుశ్ళాసనుల ప్రవృత్తులను తెలుపుతూ ఉన్నాయి. 
అభిమన్యుడు సూర్యుడివలె తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అతడిని రాహువు మాదిరి (గ్రసిస్తాను అని దుశ్శాసనుడు తన రాక్షస 
ప్రవృత్తిని వెల్లడించాడు. పదభంగంతో రెండు మూడు పాదాలు ఆరంభించటం, దుశ్శాసనుడి మాటల తీరును బట్టి “పార్టుపుత్రుడిని 
తునుమాడటాన్ని -దాని కారణంగా అర్జునుడి హానిని ధ్వనింపజేస్తున్నాయి. రాహువుతో పోలిక కాబట్టి తన బాహువుల దర్పపు 
సొంపు చూడండి అనటం ఎంతో బొచిత్యవంతంగా ఉంది. 


దుశ్ళాసను(డు అభిమన్యుడితోడం బోరి పారిపోవుట (సం. 7-38-26) 


వ. అని పలికి యార్చి యమ్ములు నిగిడించుచు, ధనంజయ నందనుం దాంకిన నతండు షడ్వింశతి 
సాయకంబులు దనువునం జొనిపినం గనలి దుశ్మాసనుండు శరాసార ఘోరంబుగా. గవిసినం, గిరీటి 
కొడుకునుం బేర్షి పెనంగ నయ్యిరువుర కరలాఘవ శరలాఘవ ప్రకారంబులు రథ చిత్ర ప్రచారంబులు. 
జూప అగ్గించి; రప్పు డగ్గలిక సొంపున సుభద్రాసూనుండు నీ సుతువిల్లు ద్రుంచి, భల్లంబుల మేను సెక్కి 
స్రుక్కించి యతనితో నిట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని పలికి= ఆ ప్రకారముగా మాట్లాడి; ఆర్భి= గర్జించి; అమ్ములు= బాణాలు; నిగిడించుచున్‌= ప్రయోగిస్తూ; 
ధనంజయనందనున్‌= అర్జునుడి కొడుకు అభిమన్యుడిని; తాకినన్‌= మార్కొనగా; అతండు= అభిమన్యుడు; షట్‌+వింశతి+సాయకంబులు= 
ఇరవైఆరు బాణాలు; తనువునన్‌= శరీరంలో; చొనిపినన్‌= (గ్రుచ్చగా; కనలి= కోపించి; దుశ్చాసనుండు; శర+ఆసార+ఘోరంబుగాన్‌= 
బాణవర్షంచేత భయంకరంగా; కవిసినన్‌= ఎదుర్కొనగా; కిరీటి కొడుకునున్‌= అభిమన్యుడున్నూ; పేర్చి= అతిశయించి; పెనంగన్‌= 
పోరాడగా; ఆ+ఇరువుర+కర+లాఘవ+శర+ లాఘవ+(ప్రకారంబులు= ఆ ఇద్దరి చేతిలాఘవం, బాణలాఘవం యొక్క పద్దతులు; 
రథచిత్ర ప్రచారంబులున్‌= రథములయొక్క విచిత్రములైన సంచారాలను; చూపణు= చూచేవారు; అగ్గించిరి= పొగడారు; అప్పుడు= 
ఆ సమయంలో; అగ్గలిక+సొంపునన్‌= శౌర్యం(ఉత్సాహం, పూనిక) యొక్క సొంపుతో; సుభద్రాసూనుండు= సుభద్రకొడుకు; 
నీ+సుతు+విల్లు= నీ కుమారుడి చాపాన్ని; త్రుంచి= విరిచి; భల్లంబులన్‌= బల్లెములతో; మేను= శరీరం; చెక్కి= ఖండించి; స్రుక్కించి= 
సోలిపోయేటట్టు చేసి; అతనితోన్‌= దుశ్ళాసనుడితో; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 163 


తాత్పర్యం: అట్టు మాట్లాడి, అరచి, బాణాలు ప్రయోగిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అభిమన్యుడు 
ఇరవై ఆరుబాణాలు దుళ్ళాసనుడి శరీరంలోకి చొప్పించాడు. అందుకు దుశ్శాసనుడు కోపించి బాణవర్గాన్ని కురిపిస్తూ 
భయంకరంగా ఎదిరించాడు. అంత అభిమన్యుడు అతిశయించి పోరాడాడు. ఆ ఇద్దరున్నూ కరలాఘవాన్ని, 
శరలాఘవాన్ని ప్రదర్శిస్తూ రథాలను చిత్రవిచిత్రంగా నడిపించారు. వారి యుద్దాన్ని చూచి చూపరులు ఎంతో 
పొగడారు. అప్పుడు శౌర్యపు సొంపుతో సుభద్రకొడుకు నీ కుమారుడి విల్లు విరిచి, బల్లైెములతో శరీరాన్ని చెక్కి 
సోలిపోయేటట్టు చేసి ఈ విధంగా అన్నాడు: 


చ. “అనఘుని ధర్మనందనుని నా సభ నమ్మెయి నీవు నొవ్వం బ 
ల్మిన ఫల మందడేసెద( జలింపక యించుక సేపు నిల్వుమీ ! 
నిను లఘుచిత్తు( గ్రూరు నవినీతు మదాంధుని( ద్రుంచి నన్ను బెం 
చిన గరువంపు దండ్రులకు జిత్త మెలర్ప బుణంబు. దీర్చెదన్‌. 50 


ప్రతిపదార్థం: అనఘునిన్‌= పాప రహితుడిని; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; ఆ సభన్‌= ఆ కౌరవసభలో; అమ్మెయిన్‌= 
ఆ విధంగా; నీవు; నొవ్వన్‌= బాధకలిగేటట్టు; పల్కిన ఫలము= మాటాడిన ఫలితాన్ని; అందన్‌+చేసెదన్‌= అందేటట్టు చేస్తాను; 
చలింపక= కదలక; ఇంచుకసేపు= కొంచెంసేపు; నిల్వుమీ!= నిలువుము!; నినున్‌= నిన్ను; లఘుచిత్తున్‌= అల్పబుద్దిని; క్రూరున్‌= 
ఇతరులను పీడించేవాడిని; అవినీతున్‌= నీతిమాలినవాడిని; మద+అంధునిన్‌= గర్వంచేత కళ్ళు కనిపించని వాడిని; (త్రుంచి= 
చంపి; నన్నున్‌= నన్ను; పెంచిన= పోషించిన; గరువంపు+తం(డ్రులకున్‌= గొప్ప వారైన జనకులకు; చిత్తము= మనస్సు; ఎలర్బన్‌= 
సంతోషించగా; బుణంబు+తీర్చెదన్‌= అప్పు తీరుస్తాను. 


తాత్సర్యం: పాపరహితుడైన ధర్మరాజును సభలో ఆ విధంగా నొప్పించి మాటాడిన ఫలితాన్ని ఇప్పుడు అందజేస్తాను. 
కదలకుండా కొంచెంసేపు నిలువుము. అల్పబుద్దివి, క్రూరుడవు, అవినీతిపరుడవు, గర్వాంధుడవు అయిన నిన్ను 
చంపి, నన్ను పోషించిన ఆ మహనీయులైన తండ్రులకు సంతోషాన్ని కలిగించి వారి అప్పు తీరుస్తాను.(ఉద్దరిస్తాను) 
విశేషం: దుశ్ళాసనుడికి ప్రయోగించిన విశేషణాలు పొడిపొడిగా అతి స్వల్పంగా ఉండే సమాసాలలో ఉన్నాయి. అవి వాడి అల్పత్వానికి 
నిదర్శనాలు. పాపరహితులను నొప్పించిన ఫలితం ఊరకపోదు. అది వడ్డీతో కూడా తీర్చవలసి ఉంటుంది. 'నన్ను పెంచిన 
మహనీయుల బుణం తీర్చుకొనటానికి నీవే నాకు తగిన సాధనం' అని అభిమన్యుడు దుశ్ళాసనుడిని హెచ్చరించిన విధానం 
అతడి మనస్తత్వానికి అనుగుణంగానే ఉన్నది. 

క అని యతని జత్రుదేశం । బున నొకవాలమ్ము వక్షమున( బెక్కును గ్రు 

చ్చినం ద్రెళ్ళి యెన్న(డో చ । చ్చిన యట్లు రథంబు మీ6ద6 జేడ్పడి యుండెన్‌. 51 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా పలికి; అతని= ఆ దుశ్శాసనుడి; జ(త్రుదేశంబునన్‌= మూపులయొక్క సంధి ఎముక లుండే 
ప్రదేశంలో; ఒకవాలు+అమ్మున్‌= ఒక వాడి అయిన బాణాన్ని; వక్షంబునన్‌= రొమ్మునందు; పెక్కును= చాలా బాణాలను; 
గ్రుచ్చినన్‌= నాటుకొనేటట్టు ప్రయోగించగా; (త్రెళ్ళి= సోలిపడి; ఎన్నడో చచ్చిన అట్టు= ఎంతోకాలం ముందుగానే చచ్చినట్లు 
(చచ్చి పాతబడినట్లు); రథంబుమీ(దన్‌= రథంపై; చేడ్పడి+ఉండెన్‌= చేష్టలుడిగి ఉండిపోయాడు. 


తాత్సర్యం: ఆ విధంగా అంటూ దుశ్శాసనుడి మూపున సంధి ఎముకల స్థానంలో ఒక వాడి అయిన బాణాన్ని, 
రొమ్మునందు అనేక బాణాలను అభిమన్యుడు ప్రయోగించాడు. దానితో అతడు రథంపై పడి, ఎప్పుడో చచ్చిన 
వాడివలె వ్యాకులపాటుతో భంగపడి అట్లే ఉండిపోయాడు. 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు మూర్తిల్లిన దుశ్మాసను తేరు సారథి తొలంగం దోలుకొని పోయె; నంతకుమున్న కౌంతేయులు 
సౌభద్రుండు సొచ్చిన పథంబున నా పద్మవ్యూహంబు సేనాసందోహ సహితులై చొచ్చి యెడనెడ నడ్డపడు 
సైన్యంబులతో సంగరంబు సేయుచు నక్కునూరుం దలలెత్తి చూచుచు నతం డరిబలంబులం గలంచుటకు 
సంప్రీతులగుచు( దోంతెంచువారు ముందట దుశ్శాసనుండు భంగపడుట గనుంగొని పొంగి యార్పులు 
నింగిముట్ట నయ్యభిమన్యు ననేక భంగులం బ్రశంసించుచుం దటిమి; రట్టియెడ. 52 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చిల్లినన్‌= మూర్చచెందగా; దుశ్ళాసను+తేరున్‌= దుశ్శాసనుని రథాన్ని; సారథి; తొలంగన్‌= 
ఆ ప్రదేశం నుండి తొలగిపోయేటట్టు; తోలుకొని పోయెన్‌= దూరంగా తరుముకొని పోయాడు; అంతకుమున్న= అంతకు మునుపే; 
కౌంతేయులు= కుంతీపుత్రులు అనగా పాండవులు; సౌభద్రుండు= అభిమన్యుడు; చొచ్చిన= ప్రవేశించిన; పథంబునన్‌= దారిలో; 
ఆ పద్మవ్యూహంబున్‌= ఆ పద్మవ్యూహాన్ని; సేనాసందోహ సహితులై= సైన్య సమూహాలతో కూడుకొన్న వారై; చొచ్చి= ప్రవేశించి; 
ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; అడ్డపడు+సైన్యంబులతోన్‌= అడ్డగించే సైన్యాలతో; సంగరంబు= యుద్దం; చేయుచున్‌= చేస్తూ; 
ఆ+కుమారున్‌= కుమారుడైన ఆ అభిమన్యుడిని; తలలు+ఎత్తి+చూచుచున్‌= తమ శిరస్సులు పైకెత్తి చూస్తూ; అతండు= ఆ 
అభిమన్యుడు; అరి+బలంబులన్‌= శత్రువుల సైన్యాలను (పగవారి సేనలను); కలంచుటకున్‌= కలత కలిగించటానికి; 
సంప్రీతులు+అగుచున్‌= మిక్కిలి సంతోషాన్ని పొందినవాళ్ళు అవుతూ; తోంతెంచువారు= వస్తూ ఉన్నవాళ్ళు; ముందటన్‌= 
ఎదురుగా; దుశ్చాసనుండు; భంగపడుటన్‌= భంగపాటు పొందటాన్ని; కనుంగొని= చూచి; పొంగి= సంతోషించి; ఆర్పులు= గట్టిగా 
అరుస్తూ చేసే నినాదాలు; నింగిన్‌+ముట్టన్‌= ఆకాశాన్ని అంటుకోగా; ఆ+అభిమన్యున్‌= ఆ అభిమన్యుడిని; అనేకభంగులన్‌= 
అనేక విధాలుగా; (ప్రశంసించుచున్‌= పొగడుతూ; తజిమిరి= విజృంభించారు; అట్టి+ఎడన్‌= అటువంటి సందర్భంలో. 


తాత్పర్యం: దుశ్శాసనుడు సొమ్మసిల్లి చచ్చినట్లు పడిపోగానే అతడి సారథి రథాన్ని దూరంగా తోలుకొని పోయాడు. 
అంతకుముందే పాండవులు అభిమన్యుడు ప్రవేశించిన మార్గంలో తమ సైన్యంతో ప్రవేశించి, అక్కడక్కడా అడ్డగించే 
సేనలతో యుద్దంచేస్తూ, అప్పుడప్పుడూ అభిమన్యుడిని తలలెత్తి చూస్తూ, ఆ అభిమన్యుడు పగవారి సేనలను 
కలత నొందించటాన్ని చూచి చాలా సంతోషిస్తూ, ముందుకు చొచ్చుకొని వచ్చారు. ఆ విధంగా వస్తూ పాండవులు 
తమకు ఎదురుగా అభిమన్యుడిచేత దుశ్చాసనుడు భంగపాటు పొందటాన్ని చూచి ఎంతో సంతోషించి గట్టిగా 
అరచారు. ఆ అరపులు ఆకాశం దాకా వ్యాపించాయి. వాళ్ళు అభిమన్యుడిని ఎన్నో విధాలుగా పొగడుతూ అతడిని 
వెంబడించారు. అటువంటి తరుణంలో. 


సీ. రాధేయుజూచి రారాజు 'దుశ్శాసను(। డభిమన్యుచే నొచ్చె నకట! కంటె! 
యనవుడు నతండు సేనాన్వితంబుగ నక్కు। మారు పై నడర నవ్వీరు( డేచి 
ముందటి మూకల మ్రందించి కదిసి డె । బ్దది మూండు దూ6ంపులం బటురయమున 


నొంచిన రక్తాననుండయి దివ్యాస్త్ర । జాలంబు వటిపు నా జామదగ్న్య 


తే. శిష్యు భుజవీర్యశౌర్య విశేషభంగి । సరకుగొనక య బాలుండు సమదలీలC 
బెనంగ న య్యంగరాజు డస్పిన, నెటింగి ।; యతని తమ్ము. డయ్యర్షునసుతుని( దాతి. 53 


ప్రతిపదార్థం: రారాజు= దుర్యోధనుడు; రాధేయున్‌+చూచి= కర్ణుడిని చూచి; దుశ్చాసనుండు= నా తమ్ముడు దుశ్శాసనుడు; 
అకట!= జారా!; అభిమన్యుచేన్‌+నొచ్చెన్‌= అభిమన్యుడిచేత నొచ్చినాడు; కంటె!= చూచావా?; అనవుడున్‌= అని అనగానే; అతండు= 
ఆ కర్ణుడు; సేనా+అన్వితంబుగన్‌= సైన్యంతో కూడి; ఆ+కుమారుపైన్‌= ఆ అభిమన్యుడిపై; అడరన్‌= విజృంభించగా; ఆ+వీరుండు= 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 165 


వీరుడైన ఆ అభిమన్యుడు; ఏచి= అతిశయించి; ముందటి మూ(కలన్‌= కర్గుడికి ముందుండే సేనలను; (వ్రందించి= చంపి; 
కదిసి= చేరి, సమీపించి; డెబ్బది మూండు తూయపులన్‌= డెబ్బెమూడు బాణాలతో; పటురయమునన్‌= మిక్కిలి తొందరగా; 
నొంచినన్‌= బాధపెట్టగా; రక్త+ఆననుండు+అయి= ఎర్రని ముఖం కలవాడై (కోపించినవాడై); దివ్య+అస్త్ర+జాలంబున్‌= 
దివ్యములైన బాణాల మొత్తాన్ని; పజపు= ప్రయోగించే; ఆ+జామదగ్భ్య+శిష్యు= ఆ పరశురాముడి శిష్యుడియొక్క; భుజవీర్య= 
బాహుబలంయొక్కయు; శౌర్య= శూరత్వం యొక్కయు; విశేషభంగిన్‌= ఆధిక్యం గల తీరును; సరకుగొనక= లక్ష్యపెట్టకుండా; 
ఆ+బాలుండు= ఆ అభిమన్యుడు; సమదలీలన్‌= గర్వంతో (సంతోషపూర్వ కమైన విలాసంతో); పెనంగన్‌= యుద్దం చేయగా; 
ఆ+అంగరాజు= ఆ కర్గుడు; డస్ఫినన్‌= అలసిపోగా; ఎటింగి= తెలిసికొని; అతని తమ్ముండు= కర్గుని తమ్ముడు; ఆ+అర్జున 
సుతునిన్‌= ఆ అభిమన్యుడిని; తాంకి= మార్కొని, ఎదిరించి. 


తాత్సర్యం: దుర్యోధనుడు కర్గుడిని చూచి “అయ్యో! దుళ్ళాసనుడు అభిమన్యుడిచేత నొప్పించబడ్డాడు. చూచావా! 
అన్నాడు. వెంటనే కర్షుడు సైన్యంతో ఆ అభిమన్యుడి మీదికి దూకగా ఆ వీరుడు విజృంభించి కర్టుడికి ముందుండే 
సేనలను చంపి, కర్గుడిని సమీపించి డెబ్బైమూడు బాణాలను ఎడతెరిపి లేకుండా మహావేగంగా ప్రయోగించి 
నొప్పించాడు. దానితో కర్ణుడు కోపించినవాడై ఎర్రని మొగంతో దివ్యాస్రాలను ప్రయోగించాడు. పరశురాముడి 
శిష్యుడైన ఆ కర్గుడి భుజబలాన్ని, శౌర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అభిమన్యుడు గర్వంతో యుద్దం చేశాడు. దానితో 
అంగరాజు (కర్ణుడు) అలసిపోయాడు. ఇది తెలిసికొని కర్షుడి తమ్ముడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. 


విశేషం: ఈ సీసపద్యంలో అభిమన్యుడిని ఒకరి తర్వాత మరొకరు ఏ విధంగా ఎదుర్కొన్నారో, వాళ్ళనందరినీ ఆ బాలుడు 
ఎట్టా చీల్చి చెండాడాడో తిక్కన అభివర్షించాడు. కర్టు డెదుర్కొన్న విధానాన్ని, అతడి భుజబల శౌర్యాన్ని అభివర్ణిస్తూ అతడు 
పరశురాముడి శిష్యుడనే విషయాన్ని కూడా సూచించాడు. 
చ. హయముల మీంద సూతుపయి నాతని యంగములందు నస్త్రసం 

చయ మడరించినం గమలచారు ముఖంబున నెట్టినవ్వు చె 

న్నయి విలసిల్ల భల్లమున నన్నరసూనుండు ద్రుంచి విద్విష 

ద్ధయద విలాస బాహు సముదగ్రత వాని శిరంబు గ్రక్కునన్‌. 54 


ప్రతిపదార్థం: హయములమీ(దన్‌= గుర్రాలపైన; సూతుపయిన్‌= సారథిమీద; ఆతని+అంగములందున్‌= ఆ అభిమన్యుడి 
అవయవాలలో; అ స్రసంచయము= బాణాల మొత్తం; అడరించినన్‌= ప్రయోగించగా; కమల+చారు+ముఖంబునన్‌= తామరవంటి 
అందమైన మొగంలో; ఎజ్జనవ్వు= కోపంతోడి నవ్వు; చెన్ను+అయి= అందగించి; విలసిల్లన్‌= 'ప్రకాశింపగా; ఆ+నరసూను(డు= 
ఆ అర్జునుడి కుమారుడు; విద్విషత్‌+భయద= పగవాళ్ళకు భయాన్ని ఒసగునటువంటి (కలిగించునట్టి); విలాస= విలసనంతోడి; 
బాహు+సముద(గ్రతన్‌= భుజబలంయొక్క అతిశయంతో; గ్రక్కునన్‌= తటాలున (తత్‌క్షణం); భల్లమునన్‌= బల్లెంతో; వాని 
శిరంబున్‌= అతడి తలను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్పర్యం: గుర్రాలపైన, సారథిమీద అభిమన్యుడి అవయవాలందు అనేక బాణాలను ప్రయోగించగా తామరవంటి 
అందమైన జేవురించిన మొగంలో ఎర్రని నవ్వు ఎంతో అందగించగా, అర్జున కుమారుడు శత్రువులకు భయం 
కలిగించే బాహు బలాధిక్యంతో వెంటనే బల్లెం తీసికొని అతడి తల నరికాడు. 


విశేషం: 'కమలచారు ముఖంబు ఎర్ర నవ్వు చెన్ను' వంటి ప్రయోగాలలో బాలుడైన అభిమన్యుడి సహజసౌందర్యం కోపించిన 
సమయంలో కూడా ఏ విధంగా విలాసంతో శోభించిందో తిక్కన చక్కగా (ప్రకటించాడు. నవ్వుకు సంబంధించి తిక్కన స్వయంగా 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


కల్పించిన ఎన్నో వినూత్న ప్రయోగాలలో 'ఎగ్రనవ్వు” ఒక రసోచిత మృదుమధుర పదబంధం. కోపం వర్ణం ఎరుపు అనటం కవి 
సమయం. నవ్వు గాని నవ్వు వంటిదే విలక్షణమైన నవ్వు. తిక్కన తన భాగంలో రకరకాల నవ్వులనెన్నిటినో ధరించాడు. ఇది 
ఆతడి అభినయ కౌశలానికి నిదర్శనం. అలంకారం: స్వభావోక్తి 


ఉ. ఇమ్మెయి( దమ్మునిం దునుము నేపు గనుంగొని యోహటించి, శీ 

ప్రుమ్మునం బెంపఅం దొలంగెం గర్జు(డు పెక్కు బలంబు లప్పు డొ 

కుమ్మడి( ద్రోచి యుద్ధత మహోదధి. బోలంగ మందరమ్ము చం 

దమ్మున నొప్పె నుద్ధటవిధస్పురణుం డగు పార్థపుత్తు(డున్‌. 55 
ప్రతిపదార్థం: కర్టుండు= కరుడు; ఈ+మెయిన్‌= ఇట్టా; తమ్మునిన్‌= తమ్ముడిని; తునుము+ఏపున్‌= వధించే గర్వాన్ని; 
కనుంగొని= చూచి; ఓహటించి= వెనుకంజవేసి; పెంపు+అజన్‌= గర్వం నశింపగా; శీఘ్రమ్మునన్‌= త్వరగా; తొలగాన్‌= 
తొలగిపోయాడు; అప్పుడు= ఆ సందర్భంలో; పెక్కుబలంబులు= అనేక సైన్యాలు; ఒక్కుమ్మడిన్‌= ఒక్క పెట్టున; త్రోంచి= 
ఒకరికొకరు మీరి; ఉద్దత మహా+ఉదధిన్‌= పొంగే గొప్ప సముద్రాన్ని; పోలంగన్‌= పోలి ఉండగా; ఉద్భట+విధ= ఆధిక్యంయొక్క 
విధానాన్ని; స్ఫురణుండు= తోచుట గలవాడు; అగు= అయినటువంటి; పార్ణపుత్రుండున్‌= అభిమన్యుడున్నూ; 
మందరమ్ము+చందమ్మునన్‌= మందరపర్వతం మాదిరిగా; ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 


తాత్పర్యం: అభిమన్యుడు తమ్ముడిని సంహరించే ఆటోపాన్ని చూచి, కర్టుడు వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. 
అప్పుడు అనేక సైన్యాలు అన్నీ ఒకటిగా చేరి మహాసముద్రంవలె పైన బడ్డాయి. ఆ సమయంలో అర్జునుడి కొడుకు 
తన ఆధిక్యాన్ని తెలుపుతూ మందరపర్వతం మాదిరి ఆ సైన్య సముద్రాన్ని మధింపజొచ్చాడు. 

విశేషం: అలం: ఉపమ. సైన్యం ఉద్దతమహోదధి అయితే పార్టుని పుత్రుడు 'ఉద్భట విధస్సురణు' డై మందర పర్వతాన్ని 
అనుకరించాడనీ, పదప్రయోగంలో సన్నివేశానుగుణంగా తిక్కన వీరరస స్ఫోరకమైన భాషాపటిమను (ప్రదర్శించాడు. 

వ. ఇట్లు మూంకలం గలంచి. 56 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూంకలన్‌= సేనలను; కలంచి= కలతనొందించి 

తాత్సర్యం: ఈ విధంగా సేనలను కలత నొందించి. 


క. వెస రాధేయుని తొలగిన । దెసకుం జనుటయు నతండు ధృతిసెడి విజిగెం 
బస పొడవడ(గ(గ బెజియో | ధ సమూహము వాటి ధరణితల మద్రువంగన్‌. 57 


ప్రతిపదార్థం: రాధేయుని+తొలంగిన+దెసకున్‌= కర్టుడు తొలగిపోయిన దిక్కుకు; వెసన్‌= తొందరగా(వెంటనే); చనుటయున్‌= 
(అభిమన్యుడు) పోవటమున్నూ; అతండు= ఆ కర్గుడు; ధృతి+చెడి= ధైర్యం నశించి; విజిగెన్‌= పారిపోయాడు; 
పెజ+యోధ+సమూహము= ఇతర వీరుల మొత్తమూ; పస+పొడవు+అడ(గ6౮గన్‌= గర్వంయొక్క అతిశయం నశించగా; 
ధరణితలము= భూ(ప్రదేశం; అద్రువంగన్‌= అదరిపోయేటట్లుగా; పాటెన్‌= పరుగెత్తింది. 

తాత్పర్యం: కర్టుడు ఏ వైపు తొలగివెళ్ళాడో ఆ దిక్కుకే అభిమన్యుడూ పోయాడు. అపుడు ఆ కర్టుడు ధైర్యం 
చెడి పారిపోయాడు. వెంటనే ఇతర వీరులు కూడా తమ దర్చాన్ని వీడి, భూమి అదిరిపోయేటట్టుగా పరుగులు 
తీశారు. 


విశేషం: రసోచిత పద ప్రయోగంలో తిక్కన నేర్పు అసాధారణం. అందులోనూ సమయ సందర్భాలకు అనుగుణంగా అచ్చతెలుగు 
పదాలను సమకూర్చడంలో ఆయనకు ఆయనయే సాటి. కర్ణుడు ధైర్యం చెడి పారిపోగా, అతడిని ఆశ్రయించిన తక్కిన యోధులు 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 167 


ఏ విధంగా బిక్కురుమని దిక్కు కొకరుగా పరువులెత్తి పోయారో, డకారంగల పదాలలో సూచించారు. 'యోధ సమూహ” మనే 
పదాన్ని ఛందళ్ళిల్ప మర్మజ్ఞుడైన తిక్కన విజిచి, ఆ సందర్భాన్ని ధ్వనింపజేశాడు. 
వ. ఇ వ్విధంబున సైన్యంబులు దారును బజచు దొరలం జూచి యాచార్యుండు. 58 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సైన్యంబులు= సైన్యాలు; తారును= తామూ; పఅచు= పరుగులెత్తే; దొరలన్‌= 
వీరులను; చూచి= కనుగొని; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు. 
తాత్సర్యం: ఈ విధంగా సైన్యాలూ తామూ పరుగులెత్తే వీరులను చూచి ద్రోణాచార్యుడు. 
చ. నిలు నిలు కర్ణ! యో కృపుండ! నీ విటు లేల కడంక దక్క సౌ 

బల! ధృతి దూల నేమిటికి? బాహ్లిక! యిత్తజి. గౌరవేంద్ర! నీ 

బలము. జలంబు. జూపి నిలుపందగు సేనలి నంచు. బెక్కు భం 

గుల బురికొల్ప నెవ్వరును గోల్లల సేయర యేమి సెప్పుదున్‌! 59 
ప్రతిపదార్థం: కర్ణ!= ఓ కర్గుడా!; ఓ కృపుండ!= ఓ కృపాచార్యా!; నిలు నిలు= నిలువుము నిలువుము(పాతిపోకు); సౌబల=ఓ 
శకునీ! నీవు= నీవు; ఇటులు= ఈ విధంగా; కడంకన్‌= పూనికను; తక్కన్‌+ఏల?= వదలటం ఎందుకు?; బాహ్హిక!= బాహ్హికుడా!; 
ఇత్తజీన్‌(ఈ+తటిన్‌= ఈ సమయంలో; ధృతిన్‌= ధైర్యాన్ని; తూలన్‌+ఏమిటికిన్‌?= విడవటం ఎందుకు?; కౌరవేంద్ర!= దుర్యోధనా 
1; నీ+బలమున్‌= నీ బలాన్ని; చలమున్‌= పట్టుదలను లేదా మాత్సర్యాన్ని; చూపి= (ప్రకటించి; సేనలన్‌= సైన్యాలను; నిలుపన్‌ 
+తగున్‌= తప్పక నిలుపవలసి ఉంది; అంచున్‌= అని తెలుపుతూ; పెక్కు+భంగులన్‌= అనేక విధాలుగా; పురికొల్పన్‌= డ్రేరేపించగా; 
ఎవ్వరును= ఎవరుగానీ; కోల్తల+చేయర= (ఎదిరింపరైరి) మార్కొనటం చేయలేదే!; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పగలను? 
తాత్సర్యం: 'ఓ కర్ణా! ఓ కృపుడా! మోరు నిలవండి. పారిపోవద్దు. ఓ శకునీ! నీవెందుకు ప్రయత్నాన్ని విడిచావు? 
బాహ్లికా! నీవెందుకు ధైర్యాన్ని వదలిపెట్టావు? దుర్యోధనా! ఇప్పుడు నీవు నీ బలాన్నీ పట్టుదలనూ చూపి సేనలను 
నిలుపవలసి ఉన్నది” అని అంటూ అనేక విధాలుగా (పేరేపించినా ఎవ్వరూ ఎదుర్కొనటానికి ముందుకు రాలేదు. 
ఇంకేమి అనాలి? 
విశేషం: పరుగులెత్తుతూ, ప్రయత్నించక, ధైర్యాన్ని కోల్పోయిన అందరినీ పేరుపేరునా పిలుస్తూ, (ప్రత్యేకించి దుర్యోధనుడితో 
నీవైనా నీ బలాన్నీ, చలాన్నీ చూపి సేనలను నిలుపవలసి ఉంది" అని (ద్రోణుడు చెప్పిన విధానం ఈ చంపకమాలలో 
అప్రయత్నస్ఫూర్తితో అతిసహజంగా (ప్రదర్శితమైనది. 

వ. ఇట్లు ప్రకయ సమయ ధారాధరస్ప్వీత నిర్దాతచ్చటాభీలంబగు నబ్బాలుని బెడిదంపు టంపటి సైరింపంజాలక 
నీబలంబులువాటిన నక్కుమార కంఠీరవుండు సింహనాదంబు సేసి శంఖంబు పూరించి గుణంబుసారించి 
యనికిం దనివి సనక వెనుకం దవిలి వట్టియడవి ముట్టి యేర్లు కార్షిచ్చు చందంబునం జతురంగబలంబులం 
బారిన మరినం దేరులు నలియం ద్రెళ్ళున శుండాలంబులును గాలుబలంబుల పీనుంగుపెంటలమీ(ద 
నూందుకొనం గూలిన ఘోటకంబులును, గుట్టపు టట్టలరాసులు మూసికొని యటివజిలైనయరదంబులును 
గరటి కళేబరంబులు వొదవినంగాలుగాలం బెనంచుకొని పడియున్న సుభట సమూహంబులును,గంకణాంగద 

కాంతంబులైనకరకాండంబుల గములును, ముసుంగు వడ డొల్లిన సకుండల మస్తకంబులును, వీరకటకంబులు 
మెఅియ. జిక్కువడియున్న చరణంబులును, గ్రిందుపడం దొరంగిన గాత్ర ఖండంబులును దునియలైన 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనురాది హేతివ్రాతంబులపై( బొడవు సెడక బాహువుల తోడం బొలుచు కృపాణ ప్రముఖ ప్రహరణంబులును, 
గొడుగుల కుప్పలును జామరంబుల ప్రోవులును, సిడంబుల తిట్టలును, నయి సంగరాంగణంబు ఘోరభంగి 
యయ్య; నప్పుడు గగనమధ్యభాగంబున భాసమానుం డయిన మార్తాండు రెండవ మూర్తియుం బోలె 
నయ్యేకవీరుండు వెలింగె' ననవుడు నాంబికేయుండు సంజయున కిట్లనియె. 60 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రళయసమయ+ధారాధరస్సీత, నిర్భాత, ఛటా+ఆభీలంబు+అగు= ప్రళయకాలంలోని 
మేఘాలయొక్క కఠినమైన పిడుగుల మొత్తంవలె భయంకరమైనది అగు; ఆ+బాలుని+బెడిదంపు+అంపజఅ= బాలుడైన ఆ 
అభిమన్యుడి భయంకరాలైన బాణాలు; సైరింపన్‌+చాలక= ఓర్చుకొనలేక; నీ బలంబులు= నీ సైన్యాలు; పాజీనన్‌= పరుగెత్తగా; 
ఆ+కుమారకంఠీరవుండు= ఆ కుమార శ్రేష్టుడు; సింహనాదంబు+చేసి= గర్జించి; శంఖంబు+పూరించి= శంఖాన్ని ఊది; గుణంబు 
సారించి= అల్లెత్రాటిని మీటి; అనికిన్‌= యుద్దానికి; తనివి చనక= తృప్తిపడక; వెనుకన్‌+తవిలి= వెంబడించిపోయి; వట్టి అడవి= 
ఎండిన అడవిని; ముట్టి= తాకి; ఏర్చు= కాల్చే; కార్చిచ్చు చందంబునన్‌= దావానలంవలె; చతురంగబలంబులన్‌= రథ,గజ,తురగ 
పదాతివర్గం అనే నాలుగు రకాల సేనలను; బారిసమరినన్‌= సంహరించగా; తేరులు+నలియన్‌= రథాలు విరుగగా; (తెళ్ళిన+ 
శుండాలంబులును= పడి చచ్చిన ఏనుగులునూ; కాలుబలంబుల+పీనుంగు పెంటలమీ6దన్‌= పదాతి సైన్యం యొక్క శవాలకుప్పల పైన; 
ఊందుకొనన్‌= పట్టుకొనగా; కూలిన ఘోటకంబులును= నేలకూలిన గు[ర్రాలును; గుజ్జపు+అట్టలరాసులు+మూసికొని= గుర్రాల 
మొండెముల రాసులు కప్పివేసి; అఅవణులు+ఐన అరదంబులున్‌= చిన్న చిన్న ముక్కలైన రథాలు; కరటి+కళేబరంబులు= ఏనుగుల 
శవాలు; పొదివినన్‌= (క్రమ్ముకోగా; కాలుకాలన్‌+పెనయకొని= కాలూ కాలూ పెనవేసికొని; పడి+ఉన్న= నేలకూలి ఉన్న; 
సుభటసమూహంబులును= కాల్చలాల మొత్తములును; కంకణ+అంగద+కాంతంబులు+ఐన= కడియాలు, బాహుపురులు 
(భుజాలకు కట్టుకొనే నగలు) వీనిచే ప్రకాశమానాలైన; కరకాండంబుల+గములును= బాహుదండాల మొత్తాలును; ముసుంగు+పడన్‌+ 
డొల్లిన= కప్పబడగా రాలిన; సకుండల మస్తకంబులును= కుండలాలతోడి తలలును; వీరకటకంబులు= శూరత్యానికి గుర్తులైన 
అందెలు అనగా గండపెండేరాలు; మెజయన్‌= (ప్రకాశింపగా; చిక్కువడి+ఉన్న+చరణంబులును= మెలికలుపడి ఉండే కాళ్ళును; 
క్రిందుపడన్‌= అడుగునపడి; తొరంగిన= వాలిన; గాత్ర ఖండంబులును= దేహాల తునుకలును; తునియలు+ఐన+ధనుః+ఆది+హేతి+ 
'వ్రాతంబులపైన్‌= ముక్కలైన విల్లు మొదలైన ఆయుధాల మొత్తముల పైన; పొడవు+చెడక= రూపం నశించక; బాహువులతోడన్‌= 
భుజాలతో కూడా; పొలుచు= ఒప్పు; కృపాణ, (ప్రముఖ, ప్రహరణంబులును= కత్తి, మొదలైన ఆయుధాలును; గొడుగుల 
కుప్పలును= ఛ(త్రముల రాసులును; చామరంబుల పోవులును= విసనక(ర్రల కుప్పలును; సిడంబుల+తిట్టలును= జెండాల 
మొత్తాలను; అయి= కలది అగుచు; సంగర+అంగణంబు= యుద్దభూమి; ఘోరభంగిన్‌+ అయ్యెన్‌= భయంకరమైన విధం కలది 
అయింది; అప్పుడు= ఆ సమయంలో; గగన మధ్యభాగంబునన్‌= ఆకాశంయొక్క మధ్య(ప్రదేశంలో; భాసమానుండు+అయిన= 
ప్రకాశించే వాడైన; మార్తాండు= సూర్యుడి; రెండవ మూర్తియున్‌+పోలెన్‌= రెండవరూపం వలె; ఆ+ఏకవీరుండు= ఒకేఒక వీరుడైన 
ఆ అభిమన్యుడు; వెలింగెన్‌= ఒప్పినాడు; అనవుడున్‌= అని చెప్పిన అనంతరం; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ప్రళయకాలంలో మేఘాల నుండి వెలువడే పిడుగుల మాదిరి భయంకరంగా ఆ బాలుడు 
ప్రయోగించే బాణాలకు నీ సైన్యాలు తట్టుకోలేక పరుగెత్తాయి. కానీ, ఆ కుమారసింహం సింహనాదం చేస్తూ 
శంఖాన్ని పూరించి, అల్లెత్రాటిని సారించి, అప్పటి ఆ యుద్దానికి తృప్తిపడక, సైన్యాన్ని వెంబడించి, కార్చిచ్చువలె 
చతురంగ బలాన్ని కాల్చి మసి చేశాడు. అప్పుడు తేరులు నలిగి పోయేటట్టు ఏనుగులు తత్రెళ్ళిపడ్డాయి. చచ్చిన 
సైనిక భటులమీద గుర్రాలు కూలిపడ్డాయి. గుర్రాలను రథాలు మూసివేశాయి. ఏనుగుల కళేబరాలు, కాలూకాలూ 
పెనవేసికొని పడి ఉండే భటులూ, కడియాలతో బాహుపురులతో మెరిసే బాహుదండాలూ, కుండలాలలో ఉండే 
మొండెములూ, 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 169 


గండపెండేరాలు మెరుస్తూ ఉండగా చిక్కుపడ్డ కాళ్ళూ, రాలిన శరీరాల ముక్కలూ, తునాతునకలైన విండ్లూ 
మొదలైన ఆయుధాలూ, కత్తులూ మొదలైన ఆయుధాలు అట్లాగే తమ చేతులలో మెరుస్తూ రూపం చెడకుండా 
పడి ఉండే వీరులూ, ఎక్కడ చూచినా కుప్పలు కుప్పలుగా గొడుగులూ, చామరాలూ, జెండాలూ - ఈ విధంగా 
యుద్ధభూమి మహా భయంకరంగా పరిణమించింది. అప్పుడు ఆకాశ మధ్యభాగంలో ప్రకాశించే రెండో సూర్యుడా 
అన్నట్టు అభిమన్యుడు వెలిగాడు' ఇట్టా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
విశేషం: అలం: ఉత్రేక్ష. స్వభావోక్తి, 
ఆ.  'బాలుండొంటి యిట్లు పలువురతోడ బో | రంగ6 జూచి పాండురాజతనయు 

లందు దోడు పడుటకై యొకరుండును । గడ6గ కునికి కేమి కారణంబు? 61 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బాలు(డు= బాలుడైన అభిమన్యుడు; పలువురతోడన్‌= అనేకులతో; ఒంటి+పోరంగన్‌= 
ఒక్కడే పోరాడగా; చూచి; పాండురాజ తనయులు= పాండవులు; అందున్‌= ఆ సమయంలో; తోడుపడుటకై= సహాయపడటానికై; 
ఒకరుండును= ఒక్కడైనా; కడంగక= పూనుకొనకుండా; ఉనికికిన్‌= ఉండటానికి; ఏమి కారణంబు?= కారణం ఏమిటి? 


తాత్పర్యం: 'ఒంటిగా బాలుడు ఇట్టా పలువురితో పోరాడుతూ ఉంటే చూస్తూ ఉండిన పాండవులలో ఒక్కరు 
కూడా సహాయపడటానికి ఎందుకు పూనుకొనలేదు. కారణం ఏమిటి?” 


వ.  అనవుడు సంజయుం డిట్లనియె. 62 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అడిగిన అనంతరం; సంజయుండు= సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అని అనగా సంజయుడు ఇట్టా అన్నాడు: 

పద్మవ్యూహంబు సొచ్చు పాండవులకు సైధవుం డడ్డ పడుట (సం. 7-41-3) 


చ. _ “వినుము నరేంద్ర! పాండవులు విక్రమ దుర్దము( డైన పార్థనం 
దనునకు( దోడ్చడం గడంగి దంతితురంగ రథోత్మరంబులం 
దునుముచు సత్వరస్సురణ( ద్రోంచిన నీ పెనుమూ(క పాయవి 
చ్చి నిలిచి చూచుచుండె నవిచేష్టితులైరి బలాధినాథులున్‌. 63 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ధృతరాష్ట్ర మహారాజా!; వినుము; పాండవులు; విక్రమ+దుర్షముండు+ఐన= పరాక్రమంచేత అణచటానికి 
వీలుకాని వాడైన; పార్థగందనునకున్‌= అభిమన్యుడికి; తోడ్పడన్‌= సహకరించటానికి; కడంగి= పూని; దంతి= ఏనుగులు; తురంగ= 
గుర్రాలు; రథ= రథాలు(వీటి); ఉత్కరంబులన్‌= మొత్తాలను (సమూహాలను); తునుముచున్‌= ఖండిస్తూ;సత్వర+స్సురణన్‌= 
వేగంతో కూడికొన్న ఆలోచనతో (తలంపుతో); త్రోంచినన్‌= (త్రోసికొనిరాగా; ఈ+పెను+మూంక= ఆ గొప్పసేన; పాయ+విచ్చి= 
దారిచీలి; నిలిచి= నిలబడి; చూచుచున్‌+ఉండెన్‌= చూస్తూ ఉండిపోయింది; బల+అధినాథులున్‌= సైన్యాధిపతులున్నూ; 
అవిచేష్టితులు+ఐరి= చేతలు ఉడిగినవారైనారు. 


తాత్సర్యం: డ్‌ ధృతరాష్ట్టా! వినుము. పాండవులు మహాపరా[క్రమశాలి అయిన అభిమన్యుడికి సహాయపడటానికి 
ప్రయత్నించి, ఏనుగులూ, గుర్రాలూ, రథాలూ వీటి సమూహాలను ఖండిస్తూ త్రోసికొని రాగా, నీ పెద్ద సైన్యం 
దారి చీలి నిలిచి చూస్తూనే ఉండిపోయింది. సైన్యాధిపతులున్నూ చేష్టలుడిగి అట్టాగే ఉండిపోయారు. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పాఠాంతరము: చూచుచుండి రవిచేష్టితులైన బలాధినాథులున్‌; ఈ+పెను+మూ(క= ఈ పెద్ద సైన్యసమూహం; 
పాయ+విచ్చి= దారి చీలి; నిలిచి= నిలువబడి; చూచుచుండెన్‌= చూస్తూ ఉండింది; బల+అధినాథులున్‌= సైన్యాధిపతులున్నూ; 
అవిచేష్టితులు+ఐరి= చేష్టలు ఉడిగినవారైరి. 


వ. పాంచాల యాదవ పాండ్య కేకయ మాత్సప్రముఖ మహనీయ సైన్యంబులతో న ట్లురవడించిన 


స్‌ 
నయ్యుధిష్టిరుండను మహావాయువునకు జయద్రథుం డద్రియపోలె నడ్డపడియె' నని చెప్పుటయు విస్మితుం 
డగుచు వైచిత్రవీర్యుం డతని కిట్లనియె. 64 


ప్రతిపదార్థం: పాంచాల, యాదవ, పాండ్య, కేకయ, మాత్స్య, ప్రముఖ= పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకయులు, 
విరాటుడు మొదలైన; మహనీయ+సైన్యంబులతోన్‌= గొప్పసేనలతో; అట్టు= ఆ విధంగా; ఉరవడించినన్‌= వేగిరపడగా; 
ఆ+యుధిష్థిరుండు= యుద్దంలో స్థిరంగా నిలిచేవాడైన ఆ ధర్మరాజు; అను+మహావాయువునకున్‌= అనే పెద్దగాలికి; 
జయ॥ద్రథుండు= సైంధవుడు; అద్రి+అ+పోలెన్‌= కొండవలె; అడ్డపడియెన్‌= అడ్డుపడ్డాడు; అని= ఈ ప్రకారంగా; చెప్తుటయున్‌= 
చెప్పడమున్నూ; విస్మితుండు+అగుచున్‌= ఆశ్చర్యం కలిగినవాడౌతూ; వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుని కొడుకైన ధృతరాష్ట్రుడు; 
అతనికిన్‌= ఆ సంజయునికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకయులు, మత్స్యదే శపురాజు విరాటుడూ మొదలైన 
మహనీయుల సైన్యాలతో ఆ విధంగా త్వరపడిన యుధిష్టిరుడు(ధర్మరాజు) అనే పెద్దగాలికి సైంధవుడు కొండవలె 
అడ్డుపడ్డాడు' అని సంజయుడు చెప్పగానే ఆశ్చర్య చకితుడైన ధృతరాష్ట్రుడు అతడితో ఈ విధంగా అన్నాడు: 


నిశేషం: అలంకారం ఉపమ. 


చ. తనయునిమీంది కూరిమి నుదగ్రత సేనలతోడ( బాండునం 
దనులు రయంబుమై నడర( దా నొకరుండ భుజాబలంబు నే 
పున గుదియించెనే యత(డపో! కురుసేనకు మేటి సింధురా 
జున కది యేమహాతపము సొంపున నత్తజి సంభవించెనో! 65 


ప్రతిపదార్థం: తనయునిమీంది కూరిమిన్‌= కొడుకుమీది ప్రేమతో; ఉద(గ్రతన్‌= భయంకరంగా; పాండునందనులు= పాండవులు; 
సేనలతోడన్‌= సైన్యాలతో; రయంబుమైన్‌= వేగంతో; అడరన్‌= (క్రమ్మగా; తాన్‌= తాను; ఒకరుండు+అ= సైంధవుడు ఒక్కడే; 
భుజాబలంబు+ఏపునన్‌= బాహుబల విజ్బంభణంతో; కుదియించెనే?= భంగపరచాడా?; కురుసేనకున్‌ మేటి= కౌరవసైన్యానికి 
అధికుడు; అత(డపో!= ఆ సైంధవుడే; అది= ఆ శౌర్యాతిశయం; ఏ మహాతపము+సొంపునన్‌= ఏ గొప్ప తపస్సుయొక్క సమృద్దితో; 
సింధురాజునకున్‌= సైంధవుడికి; ఆ+తటిన్‌= ఆ సమయంలో; సంభవించెనో!= కలిగిందో! 


తాత్పర్యం: కొడుకుమీద ప్రేమతో భయంకరంగా పాండవులు సేనలతో సైంధవుడిని క్రమ్ముకొన్నారు. కాని, 

సైంధవుడు ఒక్కడే తన భుజబలంతో భంగపరచాడా! కౌరవసైన్యానికి తానే అధికుడు. అతడికి ఆ శౌర్యాతిశయం 

ఏ మహాతపస్సు ఫలితంగా ఆ సమయంలో ఆ విధంగా సంభవించింది?” 

వ. అనిన విని సూతసూను( డమ్మానవపతి కిట్లను. బాండవు లరణ్యంబున నున్ననా€ డతండు ద్రౌపదికతంబున 
భీమసేనుచేత భంగపడి, సంతప్త చిత్తుండై చిత్తజారాతి నారాధించిన నతని గరిష్ట నిష్టాతిశయంబునకు 
భక్తవత్సలుండగు నప్పరమేశ్వరుండు ప్రీతుండై పొడసూపిన జయద్రథుండును గౌంతేయుల నివారించునట్లుగా 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 171 


వరం బొసంగవలయునని విన్నవించిన, నద్దేవుండు '(నర్జునుండు దక్కదక్కిన నలువురు) పాండవులు నీచేత 
నివారితులగుట యొక్కదివసంబునం గలుగుగాక!' యని పలికి యంతర్శితుం డయ్యె; నదికారణంబుగా 
నట్టి గౌరవం బా రథికవరునకు దొరకొనియె దత్వ్సరాక్రమంబు తెజం గెటింగించెద నాకర్ణింపుము.66 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధృతరాష్ట్రుడు అనగా; విని= ఆకర్షించి; సూతసూను(డు= సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ఆ 
ధృతరాష్ట్ర మహారాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; పాండవులు; అరణ్యంబునన్‌= అడవిలో; ఉన్ననాండు= ఉన్నప్పుడు; 
అతండు= ఆ సైంధవుడు; ద్రౌపదికతంబునన్‌= (ద్రౌపది కారణంగా; భీమసేనుచేతన్‌= భీముడిచేత; భంగపడి= అవమానం పొంది; 
సంతప్రచిత్తుండు+ఐ= మిక్కిలి తపించినమనస్సు కలవాడై; చిత్తజ+అరాతిన్‌= మన్మథశత్రువైన ఈశ్వరుడిని; ఆరాధించినన్‌= 
సేవించగా; అతని; గరిష్ట నిష్టా+ అతిశయంబునకున్‌= ఆ సైంధవుడి గొప్ప నిష్ట వలని ఆధిక్యానికి; భక్తవత్సలుండు+అగు= భక్తులపై 
వాత్సల్యం కలవాడగు; ఆ+పరమ+ఈశ్చరుండు= ఆ పరమశివుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; పొడచూపినన్‌= 
కనిపించగా; జయ(ద్రభుండును= సైంధవుండునూ; కౌంతేయులన్‌= కుంతీకుమారులైన పాండవులను; నివారించునట్లుగాన్‌= 
అడ్డగించేటట్లు; వరంబు+ఒసంగవలయును+అని= వరమియ్యాలి అని; విన్నవించినన్‌= విజ్ఞప్రిచేసుకోగా; ఆ+దేవుండు= ఆ 
పరమేశ్వరుడు; అర్జునుండు తక్కన్‌= అర్జునుడు తప్ప; తక్కిన నలువురు= మిగతానలుగురు; పాండవులు; నీచేతన్‌= నీచేత; 
నివారితులు+అగుట= అడ్డగించబడినవారు కావటం; ఒక్క+దివసంబునన్‌= ఒక్కదినంలో; కలుగున్‌+కాక!= జరుగును గాక!; 
అని= ఆ ప్రకారంగా; పలికి= చెప్పి(మాటాడి); అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యుడయ్యాడు; అదికారణంబుగాన్‌= ఆ వరం 
కారణంగా; అట్టి గౌరవంబు= అటువంటి గౌరవం; ఆ+రథికవరునకున్‌= ఆ రథిక (శ్రేష్టుడికి; దొరకొనియెన్‌= కలిగింది; 
తద్‌+పరాక్రమంబు+తెజుంగు= అతడియొక్క పరాక్రమ విధం; ఎణింగించెదన్‌= తెలియజేస్తాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. పాండవులు అరణ్యంలో 
ఉన్నప్పుడు సైంధవుడు ద్రౌపది కారణంగా భీముడిచేత భంగపడి, మిక్కిలి పరితపించి, పరమేశ్వరుడిని సేవించాడు. 
అతడి గొప్ప నిష్టకు శివుడు ప్రీతిచెందినవాడై కనిపించాడు. అపుడు సైంధవుడు కుంతీపుత్రులను అడ్డగించేటట్టు 
వరం ఇమ్మన్నాడు. అపుడు శివుడు ఒక్క అర్జునుడు తప్ప తక్కిన పాండవులు నీచేత అడ్డగింపబడతారు అదీ 
ఒక్కదినం మాత్రమే” అని పలికి అదృశ్యమయ్యాడు. ఆ పరమశివుడి వరం కారణంగా అతడికి అటువంటి గౌరవం 
కలిగింది.ఇక అతడి పరాక్రమము ఎట్లాంటిదో వివరిస్తాను వినుము. 


సీ, సింధుదేశోద్ధవ స్థిర వాహనంబుల( । బూనిన యరదంబు పొలుపు మిగుల, 
రత్నమయోగ్ర వరాహధ్వజంబు న । భస్ట్థలిC జంచల ప్రభల మెజియ, 
సాంద్ర చంద్రాతప సదృశమై యుజ్ఞ్వల । చ్చత్ర చామరముల చాయ నిగుడ, 
వజ్రముక్తాఫల వ్రజకిరణావళి । కలిత భూషణములు వెలుంగగుచుండ. , 


తే.  జిత్తమున వరగర్వంబు చిగురు లొత్తం। బాండుపుత్తుల దుర్జాంత బాహుబలము 
మొనలపెల్లును సరకుగాం గొనక యేచి । యార్షి వారికి నీయల్లు( డడ్డపడియె. 67 


ప్రతిపదార్థం: సింధుదేశ+ఉద్భవ= సింధుదేశంలో పుట్టిన; స్థిరవాహనంబులు= మేలైన గుర్రాలు; పూనిన అరదంబు= కట్టినరథం; 
పొలుపు మిగులన్‌= అందం అతిశయించగా; రత్నమయ= రత్నాలచేత ప్రాచుర్యం చెందిన; ఉగ్ర, వరాహ, ధ్వజంబు= భయంకరమైన 
పంది గుర్తుగల జెండా; చంచల+(ప్రభలన్‌= కదుల్తూ ఉండే కాంతులతో; నభః+స్టలిన్‌= ఆకాశ ప్రదేశంలో; మెజయన్‌= (ప్రకాశింపగా; 
సాంద్ర= దట్టమైన; చంద్రాతప+సదృశమై= వెన్నెలకు సాటియై; ఉజ్జలత్‌= (ప్రకాశిస్తూ ఉన్న; ఛత్ర+చామరములు= గొడుగులు, 
వింజామరలు, చాయ+నిగుడన్‌= కాంతి నింపగా (వ్యాపింపజేయగా); వజ్ర= వజ్రాలయొక్క; ముక్తాఫల= ముత్యాలయొక్క; (వ్రజ= 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమూహాల; కిరణ+ఆవళిన్‌= కాంతుల మొత్తంచేత; కలిత భూషణములు= కూడిన ఆభరణాలు; వెలుంగుచుండన్‌= (ప్రకాశిస్తూ 
ఉండగా; చిత్తమునన్‌= మనస్సులో; వరగర్వంబు= వరం వలని దర్చం; చిగురులొత్తన్‌= మోసులెత్తగా; పాండుపుత్రుల= పాండవుల; 
దుర్దాంత, బాహు, బలమున్‌= అణచటానికి వీలుకాని భుజబలాన్ని; మొనల+పెల్టును= సేనల ఆధిక్యాన్ని; సరకుగాన్‌+కొనక= 
లక్ష్య పెట్టకుండా; ఏచి= విజృంభించి; ఆర్బి= గర్జించి; వారికిన్‌= పాండవులకు; నీ+అల్లు(డు= నీ అల్లుడైన సైంధవుడు (దుస్సల 
భర్త); అడ్డపడియెన్‌= (ఎదిరించి నిలిచాడు) అడ్డగించాడు. 


తాత్సర్యం: సింధు దేశానికి సంబంధించిన ఉత్తమజాతి గుర్రాలు కట్టిన రథం అందగించగా, రత్షమయమై 
భయంకరమైన పందిగుర్తు గల జెండా కదులుతూ రెపరెపలాడగా, నిండు వెన్నెలకు సమానంగా (ప్రకాశించే 
గొడుగుల, వింజామరల కాంతులు వ్యాపించగా, వజ్రాల, ముత్యాల ఆభరణాల కాంతులు వెలుగుతూ ఉండగా, 
మనస్సులో వర గర్వం చెలరేగగా, అణచటానికి వీలుకాని పాండవుల భుజబలాన్నీ, వారి సేనల ఆధిక్యాన్నీ 
లెక్కచేయకుండా నీ అల్లుడు విజృంభించి, గర్జిస్తూ అడ్డుకొన్నాడు. 


వ. ఇవ్విధంబున నడ్డపడి సాత్యకిని సాయకత్రయంబునను, భీమసేనుని బాణాష్టకంబునను, ధృష్టద్యుమ్నుని 
నిరువది యమ్ములను, విరాటుని శిఖండిని బదిపదితూపులను, బాంచాలపతి నేడింటను, ద్రౌపదేయుల 
బదియేనింటను, గేకయుల నిరువదేనింటను, ధర్మసూను సప్తతి శరంబులను నేసి యాసేన నానా స్రంబులం 
గప్పె,నప్పు డప్పాండవాగ్రజుం డతని కోదండంబు దుండంబులు సేసిన నా సైంధవుం డొండువింట మంటలుం 
బోని మార్గణమ్ము లమ్మనుజపతి మీదను, దదనుచరుల యంగంబులందును, బరంగించినం 
బవనతనయుండు దలకడచి రభసంబున. 68 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అడ్డపడి= అడ్డగించి; సాత్యకిని+ సాయక(త్రయంబునన్‌= సాత్యకిని మూడు బాణాలతో; 
భీమసేనున్‌, బాణ+అస్టకంబుననున్‌= భీమసేనుడిని ఎనిమిది బాణాలతో; ధృష్టద్యుమ్నునిన్‌+ఇరువది+అమ్ములనున్‌= ధృష్టద్యుమ్నుడిని 
ఇరవై బాణాలతో; విరాటునిన్‌, శిఖండినిన్‌+పది పది తూపులనున్‌= విరాటుడిని, శిఖండినీ పది పది బాణాలతో; పాంచాలపతిన్‌= 
'ద్రుపదరాజును; ఏడింటనున్‌= ఏడు బాణాలతో; (ద్రౌపదేయులన్‌= ఉపపాండవులను; పది+ఏనింటనున్‌= పదునైదు బాణాలతో; 
కేకయులన్‌+ఇరువది+ఏనింటనున్‌= కేకయులను ఇరవై ఐదు బాణాలతో; ధర్మసూనున్‌+సప్రతి+శరంబులనున్‌= ధర్మరాజును 
డెబ్బెబాణాలతో; ఏసి= ప్రయోగించి; ఆ సేనన్‌= ఆ సైన్యాన్ని; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన అస్త్రాలతో; కప్పెన్‌= కప్పివేశాడు; 
అప్పుడు= ఆ సమయంలో; ఆ+పాండవ+అ[గ్రజుండు= ఆ ధర్మరాజు; అతని+కోదండంబు= ఆ సైంధవుడి విల్లు; 
తుండంబులు+చేసినన్‌= ముక్కలు చేయగా; ఆ సైంధవుండు= ఆ జయ(ద్రథుడు; ఒండువింటన్‌= మరొక వింటితో; 
మంటలున్‌+పోని, మార్గణమ్ములు= మంటలను పోలిన బాణాలు; ఆ+మనుజపతి మీందను= ఆ రాజుపైన; 
తద్‌+అనుచరుల+అంగంబులందును= అతడిని అనుసరించి వచ్చే వాళ్ళ అవయవాలందు; పరంగించినన్‌= ప్రయోగించగా; 
పవనతనయుండు= భీముడు; తలకడచి= మీరి, అతిశయించి; రభసంబునన్‌= వేగంతో. 


తాత్పర్యం: ఈ రీతిగా సైంధవుడు అడ్డగించి సాత్యకిని మూడు బాణాలతో, భీముడిని ఎనిమిది బాణాలతో, 
ధృష్టద్యుమ్నుడిని ఇరవై బాణాలతో, విరాటుడిని, శిఖండిని పదేసి బాణాలతో, (ద్రుపదుడిని, ఏడు బాణాలతో, 
ఉపపాండవులను పదునైదు బాణాలతో, కేకయులను ఇరవై అయిదు బాణాలతో, ధర్మరాజును డెబ్బెబాణాలతో 
నొప్పించి ఆ సైన్యాన్ని రకరకాల అస్త్రాలతో కప్పివేశాడు. అప్పుడు ధర్మరాజు సైంధవుడి వింటిని తుంటలు చేయగా, 
ఆ సైంధవుడు మరో విల్లు ధరించి మంటలను పోలిన బాణాలను రాజుపైనా, అతడి అనుచరుల అవయవములందు 
ప్రయోగించాడు. అంతలో భీముడు విజృంభించి వేగంతో. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 173 


విశేషం: ఆ బాణాల సంఖ్య శత్రుయోధుల సామర్ధ్యానికి అనుగుణంగా ఉన్నాయనుకొనాలి. 


క. భల్లముల మూ(ట గొడుగును । విల్లును బడగయును ద్రుంప వేజొక విలు నీ 
యల్లుండు గొని భీము గొడుగు । విల్లును బడగయును ద్రుంచి విరథుం జేసిన్‌. 69 


ప్రతిపదార్థం: భల్లముల+మూంటన్‌= మూడు బల్లెములతో; గొడుగును= ఛత్రాన్ని; విల్చును= వింటిని; పడగయును= జెండాను; 
త్రుంపన్‌= (త్రుంచివేయగా (ఖండించగా); నీ+అల్లుడు= నీ అల్టుడైన సైంధవుడు; వేణు+ఒకవిలున్‌= మరో వింటిని; కొని= 
తీసికొని; భీముని గొడుగున్‌= భీముడి ఛత్రాన్ని; విల్లున్‌= ధనుస్సును; పడగయును= జెండాను; త్రుంచి= విరిచి; విరథున్‌+చేసెన్‌= 
రథంలేని వాడినిగా చేశాడు. 

తాత్సర్యం: మూడు బల్లెములతో భీముడు ఛత్రాన్ని, ధనుస్సునూ, జెండాను ఖండించగా, నీ అల్లుడు మరో 
ధనుస్సును పూని భీముడి ఛత్రాన్ని వింటిని జెండాను (త్రుంచి తేరు లేని వాడినిగా చేశాడు. 


వ. ఇట్లు వికల సాధనుం దై. 70 
ప్రతిపదార్దం: ఇట్టు= ఈ (ప్రకార; వికలసాధనుండు+ఐ= భగ్నమైన సాధనములు కలవాడై 
తాత్సర్యం: ఈ విధంగా (ముక్కలైన) పగిలిన పరికరాలు కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. అనిలసుతుండు సాత్యకి తేరిమీందికి । నరిగిన నీ సేన యారుటయును 
సైంధవుపై వారి సైనికోత్తము లనే । కాస్త్రముల్‌ వటిపిన, నతండు వాని 
మరలింప ము న్నభిమన్యుచేం గూలిన | రథదంతి హయ భటరాజికతన 
నతి విషమంబైన యానేల నవిహత । గతి నరదంబులు గ్రందు వటిపి 


ఆ. వారు సేసి రాహవము; దాని కోర్పి యం । దటును దమక తమక దనిసి వెనుక 
కొదు(గునట్లు గాంగ నుజ్జ్వల శరనికా | యములు గురిసె నా జయద్రథుండు. 71 


ప్రతిపదార్థం: అనిలసుతుండు= భీముడు; సాత్యకి, తేరిమీందికిన్‌= సాత్యకి రథంపైకి; అరిగినన్‌= పోగా; సీసేన= నీ సైన్యం; 
ఆర్బుటయును= గర్జించగా; వారి, సైనిక+ఉత్తములు= పాండవుల సైన్యంలోని శ్రేష్టులు; అనేక+అస్త్రముల్‌= పెక్కు బాణాలు; 
'సైంధవుపైన్‌+పజపినన్‌= సైంధవుడిమీద, ప్రయోగించగా; అతండు= ఆ సైంధవుడు; వానిన్‌= ఆ బాణాలను; మరలింపన్‌= 
వెనక్కిపోయేటట్టు చేయగా; మున్ను= ముందు; అభిమన్యుచేన్‌= అభిమన్యుడిచేత; కూలిన= పడిన; రథ,దంతి,హయ,భట, రాజి= 
తేరులు, ఏనుగులు, గుర్రాలు, కాలరుల, మొత్తం(అనగా చతురంగబలాలు); కతనన్‌= కారణంగా; అతి+విషముంబు+ఐన+ఆ+నేలన్‌= 
మిక్కిలి ఒడుదుడుకైన ఆ ప్రదేశంలో; అవిహతగతిన్‌= తిరుగులేని నడకతో; అరదంబులు= తేర్చు; క్రందు+పజిపి= దట్టంగా 
తోలి; వారు= పాండవసైనికులు; ఆహవము+చేసిరి= యుద్దం చేశారు; అందణును= అందరూ; దానికిన్‌= ఆ పాండవ సైన్య 
విజృంభణానికి; ఓర్చి= సహించి; అందణును= ఆ పాండవులందరూ; తమక, తమక, తనిసి= తమకు తాము సమాధానపడి; 
వెనుకకున్‌= వెనకకు; ఒదుంగునట్టు+కాంగన్‌= దాగుకొనేటట్టుగా; ఆ+జయ([ద్రభుండు= ఆ సైంధవుడు; ఉజ్జ్వల, శర, 
నికాయములు= మండుతూ ఉండే బాణాల మొత్తాలు; కురిసెన్‌= వర్షించాడు. 


తాత్సర్యం: భీముడు సాత్యకి రథంపైకి పోగా, నీ సైన్యం గర్జించింది. అపుడు పాండవ సైన్యంలోని వీరులుఅనేక 
బాణాలు సైంధవుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వాటిని అన్నింటినీ వెనక్కి మళ్ళించి, అంతకుముందు 
అభిమన్యుడిచేత చతురంగబలం పడిపోయిన కారణంగా, ఎగుడు దిగుడుగా ఉండే ఆ(ప్రదేశంలో అప్రతిహతగమనంతో 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథాలను దట్టంగా తోలి పాండవులు పోరాడారు. ఆ పాండవులు అందరూ తమకు తాము చాలా సమాధానపడి. 
సైంధవుడు వారందరినీ వెనక్కు తగ్గేటట్టు మండుతూ ఉండే బాణాలు ప్రయోగించాడు. 


నిశేషం: సైంధవుడు పాండవులను అడ్డగించాడు. వారిపోరు ఘోరంగా పరిణమించింది. ఈ సందర్భంలో అంతకుమునుపు 
అభిమన్యుడు చతురంగ బలాన్ని చిందరవందర చేసిన సంఘటన స్మరణకు తేబడింది. అభిమన్యుడు కూల్చిన చతురంగ బలం 
కారణంగా అక్కడ ప్రదేశం అతి విషమంగా ఉందని అంటే సమతలంగా లేకుండా హెచ్చుతగ్గులుగా ఒడుదుడుగ్గా ఉందనీ 
అందువలన సైన్యం నడవటానికి కష్టంగా ఉందనీ వర్షించబడింది. 'అవిహత గతి" అని తిక్కన ఇక్కడ తత్సమపద ప్రయోగం 
చేశాడు. సైన్యంలో అందరూ సంతృప్తిగా పోరాడారు అనే అభిప్రాయాన్ని 'తమక తమక తనిసి” అని అచ్చ తెలుగు పదాలలో 
తెలపడం విశేషం. సైంధవుడు తన బాణ ప్రయోగంతో వారందరూ వెనుకకు తగ్గేటట్టు చేయగలిగాడు. 


వ. ఇత్తెఅంగున సింధురాజు పాండవుల వేండిమి యుడిపిన, నుభయపార్శ్వ్యంబులకు మున్ను దొలంగియున్న 
నీ బలంబులు గోల్తల సేసి య కౌంతేయ సైన్య సంతానంబుతో. దలపడినం బోరు ఘఫోరంబయ్యె; నక్కడం 
గుంభసంభవ ప్రయత్న విశేషంబునం జేసి వాహిని మగుడ నడరి యభిమన్యుం బొదివిన నక్కుమారుండు 


నుక్కునం గడంగి. 72 


ప్రతిపదార్థం: ఈ+తెజింగునన్‌= ఈ విధంగా; సింధురాజు= సైంధవుడు; పాండవుల వేండిమి= పాండవుల ప్రతాపాన్ని; 
ఉడిపినన్‌= పోకార్సగా; ఉభయ పార్టుంబులకున్‌= ఇరుప్రక్కలకు; మున్ను= ముందు; తొలంగి ఉన్న= తప్పి ఉన్న; నీబలంబులు= 
నీ సైన్యాలు; కోల్తలచేసి= ఎదుట నిలిచి యుద్దం చేసి (యుద్దసన్నాహం గావించి); ఆ+కౌంతేయసైన్య సంతానంబుతోన్‌= 
పాండవసేనా సమూహంతో; తలపడినన్‌= ఎదుర్కొనగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది; అక్కడన్‌= 
ఆ కౌరవ పక్షంలో; కుంభసంభవ= (ద్రోణుడి; ప్రయత్న విశేషంబునన్‌+చేసి= విశేషమైన ప్రయత్నంచేత; వాహిని= సైన్యం; మగుడన్‌= 
మళ్ళీ; అడరి= విజృంభించి; అభిమన్యున్‌= అభిమన్యుడిని; పొదివినన్‌= కలిసి చుట్టుకోగా; ఆ+కుమారుండున్‌= ఆ బాలుడుకూడా; 
ఉక్కునన్‌= శౌర్యంతో; కడంగి= పూని. 


తాత్సర్యం: ఈ విధంగా సైంధవుడు పాండవుల (ప్రతాపాన్ని పోకార్చాడు. అటుపై ఇరుప్రక్కలకు దూరంగా తొలగి 
ఉన్న నీ సైన్యాలు యుద్దానికి సంసిద్దం అయ్యాయి. పాండవుల సేనాసమూహాలను ఎదుర్కొనడంతో యుద్దం 
భయంకరంగా పరిణమించింది. అంతలో [ద్రోణుడు ఎంతో ప్రయత్నంతో సైన్యాన్ని మళ్ళీ విజృంభించేటట్టు చేసి 
అభిమన్యుడిని చుట్టుముట్టగా, అతడు శౌర్యంతో పూనుకొని. 
క. అభిముఖ సంవృత్తములగు । నిభతురగ స్యందనంబు లిల6 గూల్చ్ప(గ న 

క్షుభితుం డగు వృషసేను(డు । రభసంబున నతని బటు శరంబుల నొంచెన్‌. 73 
ప్రతిపదార్థం: అభిముఖ, సంవృత్తములు+అగు= ఎదురుగా చుట్టుముట్టేవి అయిన; ఇభ= ఏనుగులు; తురగ= గుర్రాలు; 
స్యందనంబులు= రథాలు; ఇలన్‌= నేలపై; కూల్చంగన్‌= కూలగొట్టగా; అక్షుభితుండు= క్షోభించనివాడు(కలతచెందనివాడు); అగు= 
అయిన; వృషసేనుండు= వృషసేనుడు; రభసమునన్‌= వేగిరపాటుతో; పటుశరంబులన్‌= తీవ్రబాణాలతో; అతనిన్‌= అభిమన్యుడిని; 
నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: ఇట్టా ఎదురుగా వచ్చి చుట్టుముట్టిన ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ అభిమన్యుడు నేలకూల్చగా 
ఏ మాత్రమూ చలించని వృషసేనుడు మహావేగంగా తీవ్రబాణాలతో అభిమన్యుడిని ఎదుర్కొని నొప్పించాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 175 


వృషసేనుం డభిమన్యుం దాశకి మూర్చితుం డగుట (సం. 7-43-5) 


ఉ. నొంచిన( గెంపు సొంపునం గనుంగవ యొప్ప(గ సూతుంద్రుంచి, విల్‌ 
ద్రుంచి తురంగ వక్తములం దూయులు నించి, యలంచి, మేను నొ 
ప్పించిన( దేరితోడ నఅపీనుంగు నీడిచికొంచు. బాణి సే 
నాంచలభూమికిం బెలుచ నత్తురగంబులు విహ్వలంబులై. 74 


ప్రతిపదార్థం: నొంచినన్‌= బాధించగా; కెంపుసొంపునన్‌= కెంపువలె; కనుంగవ+జఒప్పంగన్‌= కళ్ళు రెండూ ్రకాశించగా; 
సూతున్‌+(త్రుంచి= సారథిని చంపి;విల్‌+త్రుంచి= ధనుస్సు విరిచి; తురంగ వ[క్రములన్‌= గుర్రాల ముఖాలలో; తూపులు+నించి= 
బాణాలు నింపి; అలంచి= అలసట కలిగించి; మేనున్‌= శరీరాన్ని; నొప్పించినన్‌= బాధపెట్టగా; పెలుచన్‌= మిక్కుటంగా; 
ఆ+తురగంబులు= ఆ గుర్రాలు; విహ్యలంబులు+ఐ= భయంచేత అవయవాలు స్వాధీనం తప్పినవై; తేరితోడన్‌= రథంతో కూడా; 
అజపీనుగున్‌+ఈడిచి కొంచున్‌= సగం చచ్చిన వృషసేనుడిని ఈడ్బుకొంటూ (లాగుకొంటూ); సేనా+అంచల+భూమికిన్‌= 
సేన చివరి ప్రదేశానికి; పెలుచన్‌= వేగంగా; పాణెన్‌= పరుగెత్తాయి. 


తాత్సర్యం: అట్లా నొప్పించగా, రెండు కళ్ళూ కెంపులవలె మెరసిపోతుండగా సారథిని చంపి, విల్లు విరిచి, గుర్రాల 
నోళ్ళలో బాణాలు నింపి, అలసట కలిగించి, వాటి శరీరాలను నొప్పించాడు. అప్పుడు భయంతో అవయవాలు 
స్వాధీనం తప్పిన ఆ గుర్రాలు రథంతో కూడా సగం చచ్చిన వృషసేనుడిని సేనల చివరి ప్రదేశానికి ఈడ్చుకుంటూ 
పరుగెత్తాయి. 

విశేషం: అంతకుముందు పద్యం 'నొంచెన్‌' అని ప్రయోగించటం ఎత్తుగడలో ఒక విశేషం. సగం చచ్చిన వృషసేనుడిని ఈడ్చుకొంటూ 
గుర్రాలు పరుగెత్తిన సన్నివేశాన్ని తిక్కన ఎంతో నాటకీయంగా మన కళ్ళముందు నిలిపాడు. 'అజపీనుంగు” అనే ప్రయోగం ఎంతో 
వినూత్నంగా ఉన్నది. 

వ. ఇట్లు వృషసేను నరదంబు పఅచిన తెబిపిన యభిమన్యుండు నిజస్యందనంబు పటిపించినం బటు 

సంరంభంబున నెదుర్శొని. 75 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; వృషసేను+అరదంబు= వృషసేనుడి రథం; పజచిన+తెజపిన= పరుగెత్తిన అవకాశంలోనే; 
అభిమన్యుండు= అభిమన్యుడు; నిజ+స్యందనంబు= తన రథం; పజపించినన్‌= పరుగెత్తించగా; పటు+సంరంభంబునన్‌= 
తీవ్రమైన సన్నాహంతో; ఎదుర్కొని= ఎదిరించి. 

తాత్పర్యం: ఈ విధంగా వృషసేనుడి రథం పరుగెత్తిన దారిలోనే అభిమన్యుడు తన రథాన్ని పరుగెత్తించగా తీవ్ర 
సన్నాహంతో ఎదిరించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. శౌర్యధుర్యు( డగు వసాతి భూపతి షష్టి; శితశరంబు లేయ నతడు దొడ్డ 
నారసమున వాని నలి దూల నేసిన; గూలి పెలుచ. దన్నికొనుచు. ఇచ్చె. 76 


ప్రతిపదార్థం: శౌర్యధుర్యుండు+అగు= శూరత్వాన్ని భరించేవాడైన; వసాతిభూపతి= వసాతి రాజు; షష్టి శిత శరంబులు= అరవై 
వాడి అయిన బాణాలు; ఏయన్‌= ప్రయోగించగా; అత(డు= అభిమన్యుడు; వానిన్‌= ఆ వసాతి రాజును; దొడ్డ నారసమునన్‌= 
గొప్పబాణంతో; నలిన్‌= విజ్బంభణంతో; తూలన్‌+ఏసినన్‌= పడిపోయేటట్టు ప్రయోగించగా; కూలి= (క్రిందపడి; పెలుచన్‌= 
మిక్కుటంగా; తన్ని కొనుచున్‌= తన్నుకొంటూ; చచ్చెన్‌= చచ్చాడు. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శూరుడైన వసాతిరాజు అరవై తీ వ్రబాణాలు ప్రయోగించగా అభిమన్యుడు ఆ వసాతి రాజును ఒక 
గొప్పు బాణంతో మిక్కిలి తూలిపడేటట్టు నేలకూల నేశాడు. దానితో వాడు తన్నుకొంటూ చచ్చాడు. 


క. చచ్చిన వసాతి( గనుంగొని । యచ్చటి భూపతులు పెలుచ నడరుటయును వి 
వ్వచ్చుకొడుకు కోపించిన । జిచ్చు మిడుతపిండు నేర్చు చెలువము దోంచెన్‌. 77 


ప్రతిపదార్థం: అచ్చటి భూపతులు= అక్కడ ఉండే రాజులు; చచ్చిన+వసాతిన్‌= మరణించిన వసాతి రాజును; కనుగొని= చూచి; 
పెలుచన్‌= మిక్కుటంగా; అడరుటయును= చుట్టుముట్టట మున్నూ(కవియటం); వివ్వచ్చు కొడుకు= అర్జునుడి పుత్రుడు; కోపించినన్‌= 
ఆ(గ్రహించగా, చిచ్చు= నిప్పు(అగ్ని); మిడుత పిండున్‌= మిడుతల గుంపును; ఏర్చు= కాల్చు; చెలువము= విధం; తోంఛెన్‌= స్ఫురించింది. 


తాత్సర్యం: అప్పుడు అక్కడ ఉండే రాజులంతా చచ్చిన వసాతి రాజును చూచి రెచ్చిపోయి, అందరూ ఒక్కుమ్మడి 
అభిమన్యుడిని ఆక్రమించారు. అభిమన్యుడు ఆ సందర్భంలో ఆ(గ్రహించటం అగ్గి మిడుతల గుంపును కాల్చిన 
తీరును స్ఫురింపజేసింది. 

నిశేషం: అలం: ఉపమ. 


వ. ఆ సమయంబునం జేడ్పడి నీ సేనలు దీనదశకు వచ్చిన నానాదేశాధీశులు పరస్పరాహ్వాననాదంబులు 
సింహనాదంబులు శింజినీ స్వనంబులుం జెలంగ ధనంజయతనయుపై నొక్కుమ్మడి నురవడించిన 
నయ్యతిరథవర్యుండు లేళ్ళగమిం గనిన బెబ్బులి యుబ్బుదో(ప నలిరే(గి యందటి నుటుమాడిన నంగకంబుల 
వివిధ ఖండంబుల కంపునను గరితురగ నరశవంబుల వికృతాకారంబుల నాయుధంబుల మెటుంగుల 
నాభరణంబుల తటిచునం దత్తదేశంబు దారుణ ప్రియదర్శనంబయ్యె; నప్పుడు దెరలిన మూ(కలు దన్ను 
దేఖి చూడనుం జాలక యంతంత టిచ్చవడిన నా గుంపులకుం గవిసి, నిలింపపతి మనుమండు సత్యశ్రవఃప్రభృతి 
భూపాల లోకంబు జములోకంబున కనిచినం జుట్లనుండి చూచు మానధను లగు మానవపతులు నేన 
నేన యని కడంగి యక్కునూరుని మీ(ద నుటీకి పెనుజోట మొగంబునం బడిన చిటుచేప తండంబుల 
చందంబున దావానలంబు దఖియం బాటిన మృగకులంబు చాడ్పున సముద్రంబు సొచ్చిన యేజుల 
చందంబున నతని యంద డిందిన. 78 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; చేడ్పడి= చలించి, వ్యాకులపడి; నీ సేనలు= నీ సైన్యాలు; దీనదశకున్‌+వచ్చినన్‌= 
దీనస్థితికి రాగా; నానా, దేశ+అధీశులు= అనేక దేశాల రాజులు; పరస్పర+ఆహ్యాన+నాదంబులు= ఒకరిని ఒకరు పిలుచుకొనే 
శబ్దాలు; సింహనాదంబులు= గర్జించుటలు; శింజినీ స్వనంబులు= అల్లైత్రాటి మోతలు; చెలంగన్‌= ధ్వనించగా; ధనంజయ 
తనయుపైన్‌= అభిమన్యుడి మీద; ఒక్కుమ్మడిన్‌= ఒక్క పెట్టున; ఉరవడించినన్‌= పరా(క్రమించగా(వేగిరపడగా); ఆ+అతిరథ 
వర్యుండు= అతిరథులలో శ్రేష్టుడైన ఆ అభిమన్యుడు; లేళ్ళ+గమిన్‌= జింకల గుంపును;కనిన= చూచిన; బెబ్బులి= పెద్దపులి; 
ఉబ్బు= విజృంభణ(అతిశయం); తోగున్‌= తోచేటట్లుగా; నలి+రే6గి= మిక్కిలి రెచ్చిపోయి; అందణన్‌= అందరినీ; నుణుమాడినన్‌= 
పిండిచేయగా (పొడి, చూర్ణం); అంగకంబుల= అవయవాల; ఖండంబుల+కెంపునను= తునకల (ముక్కల) ఎర్రదనం చేతనూ; 
కరి, తురగ, నర, శవంబుల= ఏనుగులు; గుర్రాలు, భటులయొక్క పీనుగుల; వికృత+ఆకారంబులన్‌= వికారములైన ఆకృతుల 
చేతనూ; ఆయుధంబుల+మెజుంగులన్‌= ఆయుధాల కాంతుల చేతనూ; ఆభరణంబుల+తజచునన్‌= భూషణాల ఆధిక్యం 
చేతనూ; తద్‌+(ప్రదేశంబు= ఆ స్థలం; దారుణ+ప్రియ+దర్శనంబు+అయ్యెన్‌= భయానకమూ, రమణీయమూ అయింది; అప్పుడు= 
ఆ సమయంలో; తెరలిన మూ(కలు= విచ్చిపోయిన సైన్యాలు; తన్నున్‌= తనను; తేజి+చూడనున్‌+చాలక= పరికించి చూడలేక; 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 177 


అంతంతన్‌= కొంతదూరంలో; జిచ్చవడినన్‌= చేష్టలు వదిలి వెనుదీయగా; ఆ గుంపులకున్‌= ఆ(సైన్యానికి) సమూహాలపై; కవిసి= 
ఎదుర్కొని; నిలింపపతి మనుమండు= ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; సత్య శ్రవః, ప్రభృతి, భూపాల, లోకంబున్‌= సత్య(శ్రవుడు 
(నరిష్యంతుడి వంశంలోనివాడు, సుమతికొడుకు) మొదలగు రాజుల సమూహాన్ని; జములోకంబునకున్‌= యమలోకానికి; 
అనిచినన్‌= పంపగా; చుట్లనుండి= నలుప్రక్కలనుండి; చూచు మానధనులు అగు= చూస్తూ ఉన్న అభిమాన ధనులైన; 
మానవపతులు= రాజులు; నేన, నేన అని= అహమహమికతో; కడంగి= పూని; ఆ+కుమారుని మీ6దకున్‌= ఆ బాలుడిపైకి; 
ఉటీకి= దూకి; పెనుజోజ+మొగంబునన్‌= సొజ అనే పెద్దచేప ముఖంలో; పడిన= చిక్కుపడిన; చిజుచేపల, తండంబుల, 
చందంబునన్‌= చిన్న చేపల మొత్తాల రీతిగా; దావ+అనలంబు= కార్చిచ్చు; తజియన్‌= సమీపించగా (ఎదుర్కొనగా); పాజిన= 
పరుగెత్తిన; మృగ+కులంబు+చాడ్పునన్‌= జింకల గుంపువలె; సముద్రంబు= సముద్రంలో; చొచ్చిన= (ప్రవేశించిన; 
ఏతుల+చందంబునన్‌= వాగులవలె; అతని+అందు+అ= అతడి అందే; డిందినన్‌= నశించగా (లీనమైపోగా). 


తాత్సర్యం: అప్పుడు జడిసి దైన్యస్థితిలో నీ సైన్యం ఉండగా నానా దేశరాజులు ఒకరిని మరొకరు పిలిచికొనే 
శబ్దాలు, సింహనాదాలు, అల్లెత్రాటి టంకారాలూ విన్సించాయి. అందరూ ఒక్కపెట్టున అర్జునుడి కుమారుడిని 
ఆక్రమించారు. అతిరథ శ్రేష్టుడైన అభిమన్యుడు జింకల గుంపుపై బెబ్బులివలె మిక్కిలి విజృంభించి అందరినీ 
నుగ్గునూచం చేశాడు. అప్పుడు యుద్దభూమి, ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ అవయవాలతో, చచ్చిన ఏనుగుల 
గుర్రాల భటుల వికృతాకారాలతో, ఆయుధాల ఆభరణాల కాంతులతో, దట్టంగా మహాదారుణ ప్రియదర్శనంగా 
మారిపోయింది. విచ్చిపోయిన సైన్యాలు అతడిని తేజిపార చూడలేక అంతంతలోనే జిచ్చపాటుతో ఉండగా, వాటిపై 
అభిమన్యుడు దూకాడు. అప్పుడు నలుప్రక్కలనుండి మానధనులైన రాజులు “నేను నేను” అంటూ ఆ బాలుడి 
మీదికి ఉరికి పెద్దసౌర చేప ముఖంలో పడ్డ చిన్న చేపల గుంపువలె, కార్చిచ్చు అలముకోగా పరుగెత్తే జింకల 
రీతిగా సముద్రంలో ఉరవడితో చొచ్చుకొనిపోయే వాగులు మాదిరిగా అతనిలోనే అందరూ అణగిపోయారు. 


నిశేషం: అలం: మాలోపమ. 


ఉ. అచ్చట సైన్యమంతయు భయాకులతన్‌ నలుదిక్కులన్‌ వెసన్‌ 
విచ్చిన శల్యనందనుండు 'వీనికి నోడంగ నేల మీకు? నే 
వచ్చితి. బట్టి తెచ్చెద; నవారణ బెట్టు పెనంగె నేనియుం 
జచ్చు మదీయ భూరిభుజశక్తి( గనుంగొను( డంచు నుద్ధతిన్‌. 79 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ రణరంగంలో; సైన్యము+అంతయున్‌= సేన మొత్తమూ; భయ+ఆకులతన్‌(భయం); భీతివలన 
కలిగిన కలతతో; వెసన్‌= వెంటనే (త్వరగా); నలుదిక్కులన్‌+విచ్చినన్‌= నాలుగు వైపులకూ; చెదరగా; శల్యనందనుడు= శల్యుడి 
కొడుకు (రుక్మరథుడు అనేవాడు); ఉద్దతిన్‌= గర్వంతో; నేన్‌+వచ్చితిన్‌= నేను వచ్చాను; వీనికిన్‌= ఈ అభిమన్యుడికి; 
ఓడంగన్‌+ఏల?= వెనుదీయటం ఎందుకు?; పట్టి+తెచ్చెదన్‌= బంధించి తెస్తాను; అవారణన్‌= అడ్డగించలేని విధంగా; బెట్టు= 
అధికంగా; పెనంగెన్‌+ఏనియున్‌= పోరాడినప్పటికీ; చచ్చున్‌= చస్తాడు; మదీయ, భూరి, భుజ, శక్తిన్‌= నా యొక్క అధికమైన 
భుజాల బలాన్ని; కనుంగొనుండు= చూడండి; అంచున్‌= అని అంటూ. 


తాత్పర్యం: అప్పుడు యుద్ధరంగంలో సైన్యమంతా భయంతో బెదరి నలుదిక్కులకూ చెదరిపోయింది. అంతలో 
శల్యుడి కొడుకు రుక్కరథుడు గర్వంతో ‘ఇదిగో! నేను వచ్చాను. వీడికి మీరు వెనుకంజ వేయటం ఎందుకు? 


వెంటనే పట్టి తెస్తాను. వారించలేని విధంగా పోరాడినప్పటికీ వాడు నా చేతులలో చస్తాడు. చూడండి నా భుజబలాన్ని' 
అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. రుక్షరథుం డనువా(డు పాండుపొత్తుం దలపడి తొమ్మిదియమ్ము లురమ్మున భుజమ్ముల రెండును నాంటించి 
చా 
వెండియు నేయం గడంగునెడ నా సుభద్రాసూనుండు. 80 


ప్రతిపదార్థం: రుక్కరథుండు+అనువా(డు= రుక్మరథుడు అనే పేరుగల శల్యుడి కొడుకు; పాండుపౌత్రున్‌= పాండురాజు మను 
మడిని; తలపడి= ఎదుర్కొని; ఉరమ్మునన్‌= వక్షస్థలంలో; తొమ్మిది+అమ్ములు= తొమ్మిదిబాణాలు; భుజమ్ములన్‌= భుజాలలో; 
రెండును= రెండు బాణాలున్నూ; నాటించి= (గ్రుచ్చుకొనేటట్టు చేసి; వెండియున్‌= మళ్ళీ; ఏయన్‌+కడంగు+ఎడన్‌= 
ప్రయోగించటానికి ప్రయత్నించే సందర్భంలో; ఆ+సుభద్రాసూనుండు= ఆ అభిమన్యుడు. 

తాత్పర్యం: రుక్కరథుడు పాండురాజు మనుమడిని ఎదిరించి (రొమ్ము) ఎదపైన తొమ్మిదీ, భుజాలపై రెండూ, 
బాణాలు (గ్రుచ్చుకొనేటట్టు చేసి, మళ్ళీ ప్రయోగించబోయే సమయంలో అభిమన్యుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. శరముతోడ నొక్క కరము చాపము తోడ । నొకటి బొమలు గదిసి యున్న యుగ్ర 
రేఖతోడ( దల ధరిత్రిపై( బడనేసె | రయము మెటయ( బటు శరత్రయమున. 81 


ప్రతిపదార్థం: శరముతోడన్‌= బాణంతో కూడి ఉన్న; ఒక్క కరమున్‌= ఒక చేతినీ; చాపముతోడన్‌= వింటితోకూడిన; ఒకటిన్‌= 
ఒకచేతినీ; బొమలు+కదిసి+ఉన్న= కనుబొమలు ముడివడి ఉండే; ఉగ్రరేఖ+తోడన్‌= భయంకరమైన రీతితో; తలన్‌= శిరస్సునూ; 
పటు+శర+(త్రయమునన్‌= వాడి అయిన మూడు బాణాలతో; రయము+మెజయన్‌= వేగం అతిశయించగా; ధరిత్రిపైన్‌= 
నేలపై;పడన్‌= పడేటట్టు; ఏసెన్‌= ప్రయోగించాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు రుక్మరథుడి బాణసహితమైన ఒక చేతిని ఒకబాణంతోనూ, విల్లుతో కూడిన అతడి 
మరొకచేతిని వేరొక బాణంతోనూ, కను బొమలు ముడివడి ఉన్న అతడి తలను వేరొక బాణంతోనూ - ఇట్టా 
మూడు బాణాలతో వడిగా నేలగూల్చాడు. 


వ. ఇ ట్లర్జునపుత్తుండు చిత్రకౌశలంబు సూపిన. 82 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అర్షునుపుత్రుండు= అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; చిత్రకాశలంబు= వింత అయిన 
నేర్పు; చూపినన్‌= ప్రదర్శింపగా. 

తాత్పర్యం: ఈ విధంగా అభిమన్యుడు నేర్పు ప్రదర్శించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. రుక్షరథుడు వడిన రోషాత్తబిత్తులై । యతని చెలులు పలువు రవనిపతులు 
గవిసి రపుడు తేరుగములతో వడి భవ । త్పౌత్రుమీ(ద నీదు పుత్తు లలర. 83 


ప్రతిపదార్థం: రుక్మరథు(డు= శల్యుడి కొడుకు రుక్కరథుడు; పడినన్‌= నేలకూలగా; అతని+చెలులు= అతడి స్నేహితులు; 
పలువురు+అవని పతులు= చాలామంది రాజులు; రోష+ఆత్త+చిత్తులు+ఐ= కోపాన్ని పొందిన మనస్సులు కలవారై; అపుడు= 
ఆ సమయంలో;నీదు పుత్రులు= నీ కొడుకులు; అలరన్‌= సంతోషించగా; భవత్‌+పౌ(త్రుమీ(దన్‌= నీ మనుమడిపై; వడిన్‌= 
తొందరగా; తేరుగములతోడన్‌= రథ సమూహాలతో; కవిసిరి= విజృంభించారు. 


తాత్సర్యం: రుక్మరథుడు ఆ విధంగా నేలకూలగా అతడి స్నేహితులు చాలామంది రాజులు కోపం పొందిన మనస్సులు 
కలవారై, నీ కుమారులు సంతోషించేటట్టు నీ మనుమడి పైకి వడివడిగా తమ రథ సమూహాలతో విజృంభించారు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 179 


విశేషం: ఈ ఆటవెలది పద్యంలోని పదాల కూర్పులో తిక్కన చూపిన నేర్పు అప్పటి సన్నివేశాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. ముఖ్యంగా 
పద్యగమనం గమనించదగింది. “అతని చెలులు పలువు రవని పతులు గవిసిరపుడు తేరుగములతో వడి” ఇందులోని లఘువులు 
వడివడిగా పలువురు చెలులు ఎట్లా వచ్చి చేరారో ధ్వనింపజేస్తూ ఉన్నాయి. 'భవత్‌+పౌత్రు'లోని జొత్వం వారందరూ అభిమన్యుడి పైకి 
దూకి కవిసిన విధానాన్ని వ్యంజింపజేస్తూ ఉన్నది. 
క  అమ్మనుజవిభుల బహుల శ । రమ్ములచే సూత కేతు రథ రథ్య సమే 

తమ్ముగ6 బొదువంబడు తన | తమ్మునిసుతు€ జూచి పతి ముదమ్మున. దేలెన్‌. 84 


ప్రతిపదార్థం: ఆ+మనుజవిభుల= ఆ రాజులయొక్క; బహుల, శరమ్ములచేన్‌= అనేక విధాలైన బాణాలచేత; సూత= సారథి; కేతు= 
జెండా(ధ్వజం); రథ= తేరు; రథ్య= గుర్రాలు(వీటితో); సమేతమ్ముగన్‌= కూడి ఉండేటట్టు; పొదువన్‌+పడు= (క్రమ్మబడే; తన తమ్ముని 
సుతున్‌= అర్జున కుమారుడిని; చూచి= పరికించి; పతి= దుర్యోధనుడు; ముదమ్మునన్‌+తేలెన్‌= సంతోషంలో తేలిపోయాడు. 


తాత్సర్యం: ఆ రాజులు అనేకవిధాలైన బాణాలతో రథమూ, గుర్రాలు , సూతుడూ, జెండా మొదలైన వాటితో అభిమన్యుడిని 
కమ్ముకొన్నారు. అట్లా వారిచే కలియబడ్డ అర్జ్హునపుత్రుడిని చూచి దుర్యోధనుడు సంతోషంలో తేలిపోయాడు. 


వ. ఇట్లభిమన్యుండు మడిసెనకా( దలంచి దుర్యోధనుండు సంతోషింప నా సౌభద్రుండు భద్రగజంబు బరిగోలల 
పోట్లం గనలు కైవడిం గినిసి, గాంధర్వియైన మాయ గావించె; నది దొల్లి ధనంజయు తపంబునకుం బ్రియం 
బంది తుంబురు ప్రభృతు లొసంగినట్టిది; దానం జేసి యమ్మానవనాథుల యాలోకనంబులకుం బెక్కు 
రథమ్ములవారు దమ్ము బొదివికొని యనేకాస్త్ర శస్త్రంబులు ప్రయోగించిన చందంబు దోంచిన వారు 
వెగడుపడి చూచుచుండ నతండు మండల ప్రచారంబులం దేటు మెజియ మెటుంగు వాలమ్ములం గూల 
నేసియు, వెడందతూపులం ద్రుంచి పడవైచియు, బడలు వటిచిన నన్నరపతులు నటుకుడు వడిన యెలమావి 
జొంపంబుల చందంబగుటయు, నుబ్బు దక్కి వెక్కసంబును వెల్లంబాటునుం గదిరి యక్కురువిభుండు దన 
కొడుకు కడిమి సైరింపంజాలక యతనిపై నడరి కొండొకసేపు గన్నుల పండువుగా భండనంబు సేసి సంరంభ 
విజృంభితుండగు నవ్వీరవరు విశిఖ వేగంబునకుం గాక విముఖుండయ్యె' ననిన విని యాంబికేయుండు 
సంజయున కిట్లనియె: 85 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అభిమన్యుండు= అభిమన్యుడు; మడిసెను+అ= మరణించాడు; కాన్‌= అని; తలంచి= 
భావించి; దుర్యోధనుండు; సంతోషింపన్‌= సంతసిల్లగా; ఆ సౌభ(ద్రుండు= సుభద్రా పుత్రుడైన ఆ అభిమన్యుడు; భద్రగజంబు= 
భ(ద్రజాతి ఏనుగు; బరిగోలల+పోట్టన్‌= అంకుశాల పొడుపులచేత; కనలు= కోపించే; కైవడిన్‌= విధంగా; కినిసి= కోపించి; 
గాంధర్వి+ఐన మాయన్‌= గంధర్వ సంబంధమైన గాంధర్వి అనే పేరుగల మాయ; కావించెన్‌= చేశాడు; అది= ఆ విద్య; తొల్లి= 
పూర్వం; ధనంజయు, తపంబునకున్‌= అర్జునుడి తపస్సుకు; ప్రియంబు+అంది= ఇష్టపడి; తుంబుర, ప్రభృతులు= తుంబురుడు 
మొదలైన వాళ్ళు; ఒసంగినట్టిది= ఇచ్చినటువంటిది; దానన్‌+చేసి= దానిచేత; ఆ+మానవనాథ+ఆలోకనంబులకున్‌= ఆ రాజుల 
చూపులకు; పెక్కు, రథమ్ములవారు= పెక్కం(డ్రు రథికులు; తమ్మున్‌= తమ్ము; పొదివికొని= (క్రమ్ముకొని; అనేక+అస్త్ర+ 
శస్త్రంబులు= చాలా బాణాలు, ఆయుధాలు; ప్రయోగించిన+చందంబు= ఏసినట్టుగా; తోంచినన్‌= కనిపించగా; వారు= ఆ రాజులు; 
వెగడుపడి= (వెరగొంది) భయపడి; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; అతండు= అభిమన్యుడు; మండల 'ప్రచారంబులన్‌= 
చుట్టివచ్చుటలచేత; తేరు+మెజయన్‌= రథం ప్రకాశింపగా; మెజుంగు వాలు+అమ్ములన్‌= మెజిసే వాడి అయిన బాణాలచేత; 
కూలన్‌+ఏసియున్‌= (క్రిందపడేటట్టు ప్రయోగించియు; వెడంద+తూపులన్‌= పెద్ద బాణాలతో; (త్రుంచి+పడవైచియున్‌= విరిచి 
క్రింద పడేటట్లు చేసి; బడలు పజచినన్‌= (శ్రమకలిగించగా; ఆ+నరపతులు= ఆ రాజులు; నణుకుడు+పడిన= నరికివేయబడ్డ; 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎలమావి, జొంపంబుల, చందంబు= లేతమామిళ్ళ చిగుళ్ళమాదిరి; అగుటయున్‌= కాగా; ఉబ్బు, తక్కి= గర్వం నశించి; 
వెక్కసంబునున్‌= సహించలేకుండా పోవటం; వెల్ల(బాటునున్‌= వెలవెల పోవటమున్నూ; కదిరి= అతిశయించి; ఆ+కురువిభుండు= 
ఆ దుర్యోధనుడు; తనకొడుకు+కడిమిన్‌= తన కుమారుడి శౌర్యాన్ని; సైరింపన్‌+చాలక= సహించలేకుండా; అతనిపైన్‌= ఆ 
బాలుడిపై; అడరి= విజృంభించి; కొండొకసేపు= కొంతసేపు; కన్నుల పండువుగాన్‌= నేత్రపర్వంగా; భండనంబు+చేసి= యుద్దం 
చేసి; సంరంభ విజృంభితుండు+అగు= ఆటోపంతో చెలరేగిన వాడైన; ఆ+వీరవరు= ఆ వీరశ్రేష్టుని యొక్క; విశిఖ వేగంబునకున్‌= 
బాణాలవేగానికి; కాక= తట్టుకోలేక; విముఖుండు+అయ్యెన్‌= పెడమోము పెట్టాడు; అనినన్‌+విని= అనగా విని; ఆంబికేయుండు= 
ధృతరాష్టుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: అభిమన్యుడు చనిపోయాడు గదా! అని భావించి దుర్యోధనుడు సంతోషించగా, ఆ అభిమన్యుడు భద్రజాతి 
ఏనుగును అంకుశంతో పొడిస్తే ఏ విధంగా కోపపడుతుందో ఆ విధంగా కోపపడి, గాంధర్వి అనే మాయను 
ప్రయోగించాడు. ఆ విద్య పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు మొదలైన వాళ్ళు ఇచ్చినటువంటిది. 
దానివలన చూచే రాజులకు అనేక రథాల వాళ్ళు చుట్టుముట్టి ఎన్నో అస్త్రశస్త్రాలు తమపై ప్రయోగించినట్లు అనిపించింది. 
అందుకు వాళ్ళు భయపడి చూస్తూ ఉండగా, అభిమన్యుడు వలయాకారంగా తిరిగి రథం మెరసిపోగా వాడి అయిన 
బాణాలతో, వెడల్పైన తూపులతో వారిని కూలనేసి, (త్రుంచి, పడవైచి (శ్రమకలిగించాడు. అప్పుడు ఆ రాజులు 
నరికివేయబడిన లేత మామిడి చిగుళ్ళ మాదిరి అయ్యారు. ఓర్వలేనితనంతో, వెలవెలబోయిన దుర్యోధనుడు తన 
కొడుకు శౌర్యాన్ని చూచి ఓర్వలేక అతడిపై దూకి, కొంతసేపు కన్నుల పండువుగా యుద్దంచేసి, ఆటోపంతో చెలరేగిన 
ఆ అభిమన్యుడి బాణవేగాలకు తట్టుకోలేక పెడమొగం పెట్టాడు" అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
విశేషం: అలం: ఉపమ. బరిగోల= ఏనుగును బెదిరించడానికై ప్రక్కల పొడుచు, అర్దచంద్రాకారముగా ఉక్కుతో చేసిన అలుగుగల 
వేణుదండం. 
ఉ. “ఇమ్మెయి బాలు డొక్కరుండ యిందటి దోలి వధించె నన్న నే 

నమ్మం(గం నేరనయ్యెద; వినం గడు నక్కజ; మట్టు లేల చి 

త్రమ్మున సంశయింప? విను: ధర్మ మధర్మము నోర్వకున్నె క 

య్యమ్ము తెజంగు సెప్పు మెటులయ్యె. బదంపడి సూతనందనా! 86 
ప్రతిపదార్థం: సూతనందనా!= సంజయా!; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; బాలుండు+ఒక్కరుండు+అ= బాలుడు ఒక్కడే; 
ఇందబన్‌= ఇంతమందిని; తోలి+వధించెన్‌= తరిమి చంపాడు; అన్నన్‌= అంటే; నేన్‌= నేను; నమ్మంగ నేరన్‌+అయ్యెదన్‌= 
నమ్మటానికి శక్యం లేనివాడ నౌతున్నాను; వినన్‌= వినగా; కడున్‌= మిక్కిలి; అక్కజము= ఆశ్చర్యం; అట్టులు+ఏల, 
చిత్తమ్మునన్‌+సంశయింపన్‌= అట్టు ఎందుకు మనస్సులో సందేహించటం; విను= వినుము; ధర్మము= ధర్మం(న్యాయం); 
అధర్మమున్‌= అధర్మాన్ని; ఓర్వక+ఉన్నై?= జయించకుండా ఉంటుందా?; పదంపడి= అటుపైన; కయ్యమ్ము+తెజంగు= 
యుద్దంయొక్క విధం; ఎటులు+అయ్యెన్‌= ఏ విధంగా అయింది; చెప్పుము= చెప్పవలసింది. 


తాత్సర్యం: “ఈ విధంగా ఒక్క బాలుడే ఇందరిని తరిమి చంపాడు అంటే నమ్మటానికి వీలుకాకుండా ఉన్నది. 
ఇది వినటానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ విధంగా మనస్సులో సందేహించటం ఎందుకు? వినుము. 
ధర్మం అధర్మాన్ని జయించకుండా ఉంటుందా? ఆపైన యుద్దపుతీరు ఏ విధంగా అయిందో చెప్పవలసింది. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 181 


వ. అనిన నమ్మనుజవల్లభునకు సంజయుం డిట్లను నట్లు పెక్కండ్రురాజులు సచ్చుటయును సుయోధనుండు 
దెరలుటయును గని భవత్ముమారవర్గంబును దోడియోధవరులును మేనులు సెమర్ప మొగంబులు 
వెలవెలంబాఅ నోళ్ళెండం గాళ్ళు వడంక నలుదిక్కులుం జూచుచు ధృతి దటిగిపోయిన వెబిచటబిచి విటిగి; 
రప్పుడు మగుడం గోల్తలసేసి కురువిభుండు గురుపుత్ర కృప కర్ణ కృతవర్మ బృహద్దల సౌబల సమేతంబుగా 
సౌభద్రు నెదుర్కొనిన. నతండు గెలుపు నుబ్బునం గొండొక పెద్ద యనక పిడుగు చందంబునన్‌ గర్జిలి యుజికిన 
నయ్యరదంబుల తండంబులు లేటమొగంబు వడియె; నట్టియెడ. 87 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+మనుజవల్లభునకున్‌= ఆ రాజుకు(ధృతరాష్టుడికి); సంజయుండు= సంజయుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; పెక్కండ్రు+రాజులు= అనేక రాజులు; చచ్చుటయును= చావటమున్నూ; 
సుయోధనుండు= దుర్యోధనుడు; తెరలుటయును= తొలగటం లేదా కలత చెందటమున్నూ; కని= చూచి; భవత్‌+కు మారవర్గంబును= 
నీ కుమారులందరు; తోడి యోధవరులును= సహకరించే యుద్దవీరులున్నూ; మేనులు+చెమర్చన్‌= శరీరాలు చెమటపట్టగా; 
మొగంబులు+వెలవెలంబాజన్‌= ముఖాలు వెల్లబాటు (వైవర్థ్యాన్ని) చెందగా; నోళ్ళు+ఎండన్‌= నోళ్ళు ఎండిపోగా; కాళ్ళు వడంకన్‌= 
కాళ్ళు వణకగా; నలు+దిక్కులన్‌+చూచుచున్‌= నాలుగువైపుల చూస్తూ; ధృతి= ధైర్యం; తజిగిపోయినన్‌= నశించిపోగా; వెణచణచి= 
భయపడి; విటీగిరి= ఓడిపోయారు; అప్పుడు= ఆ సమయంలో; మగుడన్‌= మళ్ళీ; కోల్తల చేసి= యుద్దసన్నాహం కావించి; 
కురువిభుండు= దుర్యోధనుడు; గురుపుత్ర, కృప, కర్ల, కృతవర్మ, బృహద్బల, సౌబల, సమేతంబుగాన్‌= అశృత్తామ, కృపాచార్యులు, 
కర్ణుడు, కృతవర్మ బృహద్భలుడు, శకుని (అనువీరితో) కూడుకొన్నట్టుగా; సౌభద్రున్‌= అభిమన్యుడిని; ఎదుర్కొనినన్‌= 
మార్కొనగా; అతండు= అభిమన్యుడు; గెలుపు+ఉబ్బునన్‌= విజయోత్సాహంతో; కొండొక= అదొక; పెద్ద; అనక= అనుకోకుండా; 
పిడుగు చందంబునన్‌= పిడుగువలె; గర్జిలి= గర్జించి; ఉటికినన్‌= దూకగా; ఆ+అరదంబుల+తండంబులు= ఆ రథాల సమూహాలు; 
లేటమొగంబు+పడియెన్‌= విముఖత్వాన్ని పొందాయి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అడుగగా ధృతరాష్టుడితో సంజయుడు ఇట్టా అన్నాడు: 'ఆ విధంగా పలువురు రాజులు చావగా, 
దుర్యోధనుడు మరలిపోగా, తక్కిన నీ కుమారులూ, యుద్దవీరులూ చెమటలు గ్రక్కుతూ తెల్లమొగాలు వేసికొని, 
ఎండిన నోళ్ళతో, వణికే కాళ్ళతో నలువైపుల చూస్తూ ధైర్యం చెడి భయపడి ఓడిపోయారు. అపుడు మళ్ళీ 
దుర్యోధనుడు యుద్దసన్నాహం చేసి అశృత్తామ కృపాచార్య కర్ల కృతవర్మ శకుని బృహద్బలులతో అభిమన్యుడిని 
ఎదిరించగా, అతడు విజయోత్సాహంతో అదొక పెద్ద తాకిడి అని అనుకోకుండా, పిడుగువలె గర్జించి, దూకగానే, 
రథాలు పెడమోము పెట్టాయి. ఆ సమయంలో. 


నిశేషం: అలం: ఉపమ. 
దుర్యోధనపుత్రుం డగు లక్ష్మణకుమారుం డభిమన్యునిచే( జచ్చుట (సం. 7-45-8) 
చ.  అదలిచి లక్ష్మణుండు విజయాత్మజు. దాశినం జూచి యుమ్మలం 
బొదవ6గ6 బుత్తు( బెట్టి చన నోపక క్రమ్మటు రాజు. గాంచి యం 
చా టె 


బుదములు గొండపై నడరు పోలిక నన్నరుపట్టి నందజుం 
బొదువ, నతండు ఘోరశర భూరి సమీరమునం దెరల్లుచున్‌. 88 


ప్రతిపదార్థం: అదలిచి= అదలించి; లక్ష్మణుండు= దుర్యోధనుడి కొడుకు; విజయ+ఆత్మజున్‌= అర్జునకుమారుడైన అభిమన్యుడిని; 
తాంకినన్‌= ఎదుర్కోగా; చూచి= కనుగొని; ఉమ్మలంబు+ఒదవంగన్‌= దుఃఖం కలుగగా; పుత్రున్‌+ పెట్టి, చనన్‌+ఓపక= కొడుకును 
వదలిపోవటానికి ఇష్టపడక; (క్రమ్మణు+రాజున్‌+కాంచి= వెనక్కి మళ్ళే దుర్యోధనుడిని చూచి; అంబుదములు+కొండ పఫైన్‌+ఆడరు, 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోలికన్‌= మేఘాలు, కొండపై అతిశయించే విధంగా; ఆ+నరు, పట్టిన్‌= ఆ అర్జునుడి కుమారుడిని; అందణున్‌= అందరూ; పొదువన్‌= 
చుట్టుముట్టగా; ఘోర= భయంకరమైన; శర= బాణాలనే; భూరి సమీరమున్‌= పెను గాలిచేత; తెరల్భుచున్‌= వెనకకు మరలిస్తూ, 


తాత్సర్యం: దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుడు అదలిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అది చూచి దుఃఖం 
కలుగగా పుత్రుడిని వదలిపెట్టి పోవటానికి మనస్సు రాక వెనుకకు మళ్ళే దుర్యోధనుడిని చూచి, మేఘాలు కొండపై 
విజృంభించే విధంగా, ఆ అభిమన్యుడిని అందరూ కమ్ముకొని ఎదుర్కొనగా, అతడు భయంకరమూ, అధికమూ 
అయిన బాణాలు అనే పెనుగాలిచేత వారిని వెనుకకు మరలిస్తూ, 


విశేషం: అలం: ఉపమ. ఈ చంపకమాలా వృత్తంలో అభిమన్యుడు అనటానికి మారుగా 'విజయాత్మజు' 'అన్నరుపట్టి' అని 
తిక్కన ప్రయోగించాడు. తన్నెదుర్కొన్న లక్ష్మణుడిని మట్టుపెట్టటం, తాను విజయాన్ని పొందటం తథ్యం. అందువలన 
'విజయాత్మజు' అనే ప్రయోగం సాభిప్రాయం. “ఘోర శర భూరి సమీర ప్రయోగం కూడా ఎంతో జౌచిత్యవంతంగా ఉన్నది. 
“రి శబ్దానికి వాడిన విశేషణం 'ఘోరి. 'సమీరి ప్రయోగానికి కూడా వాడిన విశేషణం “భూరి”, భూరి శబ్లోచ్చారణలోనే 
సమీరమెంతో తీవ్రంగా వెలువడుతున్నది. ఊది పారవేయడం ఈ విశేషణంలోని విశేషం. ప్రభంజన శబ్ద లక్ష్యాన్ని ఇది పరోక్షంగా 
నిరూపిస్తూ ఉన్నది. 

క. కదిసిన లక్ష్మణునిం బులి | కొదమను సింగంపు( గొదమ గొదగొని లీలం 

బొదువుగతిం గిట్టి మోదము | మదము నెలర్వంగ నింద్రు మనుమడు గడిమిన్‌. 89 


ప్రతిపదార్థం: కదిసిన= సమీపించిన; లక్ష్మణునిన్‌= దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణుడిని; పులికొదమను= పులిపిల్లను; 
సింగంపుంగొదమ= సింహపుపిల్ల; గొదగొని= విజృంభించి; లీలన్‌= అలవోకగా; లక్ష్మణునిన్‌= లక్ష్మణుడిని; కదిసి= చేరి; 
పొదువుగతిన్‌= కమ్మివేసేటట్టు; కిట్టి= సమీపించి; మోదమున్‌= సంతోషం; మదమున్‌= గర్వం; ఎలర్సంగన్‌= అతిశయించగా; 
ఇంద్రుమనుమండు= అభిమన్యుడు; కడిమిన్‌= శౌర్యంతో. 


తాత్సర్యం: పులిపిల్లపై సింహపు పిల్ల విజృంభించే విధంగా తనమీదికి వచ్చే లక్ష్మణకుమారుడిని చేరి, అతడిపై 
దూకి, సంతోషమూ గర్వమూ అతిశయించగా ఇంద్రుడి మనుమడు శౌర్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


చ. ఉటిక యురంబు బాహువులు నొక్కొక యమ్మున నొవ్వనేసి నీ 
వెటింగి యెటింగినన్‌ దొడరి తెక్కడం బోవంగ వచ్చు? నంచు నే 
డెబి( దల గుండలస్సురితదీప్తులతో నిల డొల్ల నేసె నం 
దటు( బతియుం గనుంగొన(గ దైన్యరవంబు సెలంగ సేనలన్‌. 90 


ప్రతిపదార్థం: ఉజక= మిన్నక; ఉరంబున్‌= రొమ్మును; బాహువులున్‌= భుజాలను; ఒక్కొక+అమ్మునన్‌= ఒక్కొక్క బాణంచేత; 
నొవ్వన్‌= నొచ్చేటట్టు; ఏసి= ప్రయోగించి; నీవు= నీవు (లక్ష్మణుడు అనిభావం); ఎణీ(గ ఎటింగి= తెలిసి తెలిసి; నన్‌= నన్ను; 
తొడరితి(వ)= మార్కొన్నావు; ఎక్కడన్‌+పోవంగన్‌+వచ్చున్‌?= ఎక్కడకు పోవచ్చు?; అంచున్‌= అంటూ; ఏడ్తెఅన్‌= పరాక్రమంచేత; 
కుండల, స్ఫురిత, దీప్రులతోన్‌= కుండలాలచేత కలుగు కాంతులతో; సేనలన్‌= సైన్యాలలో; దైన్యరవంబు= దీనారావం; చెలంగన్‌= 
అతిశయించగా; అందటున్‌= అందరూ; పతియున్‌= దుర్యోధనుడున్నూ; కనుంగొనంగన్‌= చూస్తూ ఉండగా; తలన్‌= తలను; 
ఇలన్‌= నేలపై; డొల్లన్‌+ఏసెన్‌= దొర్లిపడేటట్టు చేశాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 183 


తాత్పర్యం: రొమ్ముపై, భుజాలపై ఒక్కొక్క బాణం నొచ్చేటట్టుగా అభిమన్యుడు ప్రయోగించి లక్ష్మణుడితో 'నీవు 
తెలిసి తెలిసి నన్ను ఎదిరించావు. ఇంకెక్కడకు తప్పించుకొని పోగలవు? అంటూ పరాక్రమంతో సైన్యంలో దైన్యాన్ని 
కలిగిస్తూ, దుర్యోధనుడూ తక్కిన అందరూ చూస్తూ ఉండగానే, కుండల కాంతులతో వెలుగొందే అతడి తలను 
నేలపై, దొర్లిపడేటట్టు చేశాడు. 


తే. మిడుక మిడుక ని త్తెజింగున గొడుకు. దునిమి | యక్కునూరుండు మెజియుట నడలు€ గనలు€ 
గడలుకొను మదితోడ నీ కొడుకు 'వీని | నొంపు( డందటు. బైపడి చంపు? డనుడు. 91 


ప్రతిపదార్థం: ఈ+తెజి(గునన్‌= ఈ విధంగా; ఆ+కుమారు(డు= ఆ అభిమన్యుడు; కొడుకున్‌+తునిమి= లక్ష్మణకుమారుడిని 
చంపి; మిడుక మిడుకన్‌= (త్రుళ్ళి త్రుళ్ళి; మెబయుటయును= విజృంభించగా; నీకొడుకు= దుర్యోధనుడు; అడలున్‌= దుఃఖమూ; 
కనలున్‌= కోపమూ; కడలుకొను+మదితోడన్‌= వ్యాపించే మనస్సుతో; అందజున్‌= అందరూ; పైపడి= పైనపడి; వీనిన్‌= ఈ 
అభిమన్యుడిని; నొంపు(డు= నొప్పించండి; చంపుండు= చంపండి; అనుడున్‌= అని అనిన అనంతరం. 


తాత్సర్యం: ఈ విధంగా అభిమన్యుడు లక్ష్మణ కుమారుడిని చంపి త్రుళ్ళి త్రుళ్ళి విజృంభించగా, నీ కొడుకు 
దుర్యోధనుడు దుఃఖమూ, కోపమూ ముడివడ్డ మనస్సుతో, అందరూ ఆ అభిమన్యుడి పైన బడి నొప్పించండి 
చంపండి” అన్నాడు. 
క. కృతవర్మయు. గృపుండు గురుండు | నతని సుతుండు. గర్జుండును బృహద్దలుండును భా 

సిత శరములు గురియుచు న । చ్యుతు నల్లుని( బొదివి రొక్కయుమ్మడి. బెలుచన్‌. 92 
ప్రతిపదార్థం: కృతవర్మయున్‌= కృతవర్మయునూ; కృపుండున్‌= కృపుడునూ; గురుండున్‌= ద్రోణాచార్యుడున్నూ; అతని 
సుతు(డున్‌= అశృత్తామయున్నూ; కర్గుడును= కర్షుడున్నూ; బృహద్బలు(డును= కోసల దేశాధిపతి అయిన బృహద్బలుడున్నూ; 
భాసిత శరములు= ్రకాశవంతాలైన బాణాలు; కురియుచున్‌= వర్షిస్తూ; అచ్యుతు+అల్టునిన్‌= అభిమన్యుడిని; పెలుచన్‌= 
అతిశయంతో; ఒక్క ఉమ్మడిన్‌= ఒక్కపెట్టున; పొదివిరి= (క్రమ్ముకొన్నారు. 
తాత్సర్యం: కృతవర్మా, కృపుడూ, ద్రోణాచార్యుడూ, అశ్వత్థామా, కర్గుడూ, బృహద్భలుడూ తమ తమ 
'ప్రకాశవంతాలైన బాణాలను కురిపిస్తూ అతిశయంతో అందరూ ఒక్కుమ్మడిగా అచ్యుతుడి అల్లుడైన అభిమన్యుడిని 
'క్రమ్ముకొన్నారు. 
క అత డందటి విశిఖమ్ములు । వితథమ్ములు సేసి, వారి వెగడు పలిచి యు 

ద్దతి సైంధవు పోరెడు నెడ । కతిరయమునం దేరు నడపు నా సమయమునన్‌. 93 


ప్రతిపదార్థం: అత(డు= ఆ అభిమన్యుడు; అందట విశిఖమ్ములున్‌= అందరి బాణాలను; వితథమ్ములు చేసి= వ్యర్థం చేసి; 
వారిన్‌= ఎదిరించిన వారినందరినీ; వెగడుపణిచి= తల్లడపడేటట్టు చేసి; ఉద్దతిన్‌= గర్వంతో; సైంధవు పోరెడు+ఎడకున్‌= సైంధవుడు 
యుద్దం చేసే చోటుకు; అతిరయమునన్‌= మిక్కిలి వేగంతో; తేరు+నడపు= రథాన్ని నడిపే; ఆ సమయమునన్‌= ఆ సందర్భంలో. 


తాత్సర్యం: అభిమన్యుడు అందరి బాణాలను వ్యర్థం చేసి, ఎదిరించిన అందరికీ తల్లడపాటు కలిగించి, మిక్కిలి 
బౌద్దత్యంతో సైంధవుడు యుద్ధం చేసే ప్రదేశానికి రథాన్ని నడుపుతూ ఉన్న సందర్భంలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నిషాదులు గళింగులు గజబ్బందంబులతో నడ్డపడిన నయ్యతిరథసింహుండు దరువాయి గొని తునుమాడ 
నెప్పటి యోధవీరు లెయిది పె క్కాబోతు లొక్కపులిం జుట్టుముట్టిన చందంబునం బొదివి పెనంగ నా 
జయద్రథుండును బాండవ బలంబులం ద్రోచి రానీక రభసాతిశయ ఘోరంబుగా.బోరుచుండె; నక్కుమారుండు 
గురుం బంచాశద్దాణంబులను గృతవర్మ, నశీతి సాయకంబులను, గురుతనయు దశవిశిఖంబులను, గర్జు 
నొక్కబలు నారసంబునను స్రుక్కించి, కృపుని విరథుంజేసి, బృహద్దలుమేన ముప్పది నారసంబులు నాటించి, 
వారలకు బాసట యయి కదిసిన సైనికులం బెక్కు తెజంగుల తూపుల( జిక్కువజిచి యుక్కునం గ్రోధపుత్ర 
బృందారకు లనురాజులను రూపడంచె; నప్పుడు శారద్వతుండు దే రాయితంబు సేసికొని కడంగి తోడి 
యేవురం గూడుకొని యాక్రీడి కొడుకు మీంద మార్గణ పరంపరలు పరంగింపం బెరింగిన దర్పంబునం 
గసిమసంగి యతండు నొప్పింప( బెటివారు బీటువోవ బృహద్దలుండు బిట్టు గవిసి నిశిత శరంబులు 
నిగిడించిన నన్నరనందనుండు. 94 


ప్రతిపదార్థం: నిషాదులున్‌= బోయవాళ్ళూ; కళింగులున్‌= కళింగదేశం వాళ్ళూ; గజబ్బందంబులతోన్‌= ఏనుగుల గుంపుతో; 
అడ్డపడినన్‌= అడ్డగించగా; ఆ+అతిరథ, సింహుండు= ఆ అతిరథ (శ్రేష్టుడు (ఇచ్చట సింహశబ్దం (శ్రేష్టవాచకం); (అతిరథుడు; అంటే 
పెక్కు విలుకాండ్రతో పోరాడే యోధుడు; మహారథుడు పదకొండు వేలమంది విలుకాం(డ్రతో పోరాడుతూ సారధథినీ, గుర్రాలనూ 
కాపాడుతూ పోరాడేవాడు) తరువాయి= అనంతరం; కొని= పూని; స్వాధీనం చేసికొని; తునుమాడన్‌= తుంచగా; ఎప్పటి+యోధవీరులు= 
అప్పటి (లేదా ఎప్పటివలె) యుద్దవీరులు; ఎయిది= వెంబడించి; పెక్కు+ఆంబోతులు= చాలా ఎద్దులు; ఒక్క పులిన్‌= ఒక పులిని; 
చుట్టుముట్టిన+చందంబునన్‌= చుట్టుకొన్న విధంగా; పొదివి= (క్రమ్ముకొని; పెనంగన్‌= యుద్దం చేయగా; ఆ జయ॥ద్రథుండును= 
ఆ సైంధవుడునూ; పాండవ బలంబులన్‌= పాండవసైన్యాలను; త్రోచి+రానీక= మీరి రానీకుండా; (తన్నుదాటిపోనీకుండా); 
రభస+అతిశయ+ఘోరంబుగాన్‌= వేగంయొక్క అతిశయంచేత భయంకరంగా; పోరుచుండెన్‌= యుద్దం చేస్తూ ఉన్నాడు; ఆ+కుమారుండు= 
ఆ బాలుడు (అభిమన్యుడు); గురున్‌= [ద్రోణాచార్యుడిని; పంచాశత్‌+బాణంబులను= ఏభైబాణాలతో; కృతవర్మన్‌= కృతవర్మను; 
అశీతి+సాయకంబులను= ఎనభై బాణాలతో; గురు తనయున్‌= అశ్చత్థామను; దశవిశిఖంబులను= పదిబాణాలతో; కర్గున్‌= కర్ణుడిని; 
ఒక్క+బలు+నారసంబునను= ఒక దృఢమైన బాణంతో; స్రుక్కించి= సోలిపోయేటట్టు చేసి; కృపునిన్‌= కృపాచార్యుడిని; విరథున్‌+చేసి= 
రథంలేని వాడినిగా చేసి; బృహద్భలు= కోసల దేశంరాజైన బృహద్బలుడి యొక్క; మేనన్‌= శరీరంపై; ముప్పది+నారసంబులు+నాటించి= 
ముప్పైబాణాలు నాటుకొనేటట్లు చేసి; వారలకున్‌= వారికి; బాసట+అయి= తోడై; కదిసిన+సైనికులన్‌= సమీపించిన సైనికులను; 
పెక్కు, తెజంగుల, తూపులన్‌= పలురకాల బాణాలతో; చిక్కువజిచి= తొట్రుపెట్టి (చిక్కులో పెట్టి; ఉక్కునన్‌= శౌర్యంతో; క్రోధపుత్ర, 
బృందారకులు+అను, రాజులను= 'కోధపుత్రుడు, బృందారకుడు అనే పేర్టుగల రాజులను; రూపు+అడంచెన్‌= రూపులేకుండా చేశాడు 
(చంపాడు); అప్పుడు= ఆ సమయంలో; శారద్వతుండు= కృపాచార్యుడు; తేరు= రథం; ఆయితంబు+చేసికొని= సిద్దం చేసికొని; 
కడంగి= పూని; తోడి+ఏవురన్‌+కూడుకొని= వెంబడి ఉన్న అయిదుగురు వీరులను కలిసికొని; ఆ+క్రీడికొడుకు మీందన్‌= ఆ అర్జునుడి 
కొడుకు పైన; మార్గణ+పరంపరలు= బాణాల వరుసలు; పరంగింపన్‌= ప్రయోగించగా; పెరిగిన+దర్సంబునన్‌= అతిశయించిన గర్వంతో; 
కసి మసంగి= ఖండించి; అతండు= ఆ అభిమన్యుడు; నొప్పింపన్‌= బాధపెట్టగా; పెజవారు= ఇతరులు; బీయుపోవన్‌= వ్యర్థంకాగా; 
బలహీనత చెందగా; బృహద్బలుండు= కోసలదేశపు రాజు బృహద్బలుడు; బిట్టు+కవిసి= తీవ్రంగా చుట్టుముట్టి; నిశిత, శరంబులు, 
నిగిడించినన్‌= తీవ్రములైన (తీక్ష్‌ణములైన) బాణాలు ప్రయోగించగా; ఆ+నరనందనుండు= ఆ అర్జునుడి కుమారుడు. 


తాత్సర్యం: బోయవాళ్ళూ, కళింగదేశం వాళ్ళూ ఏనుగుల గుంపుతో అడ్డుకొన్నారు. అతిరథ (శ్రేష్టుడైన అభిమన్యుడు 
అటుపైన పూనుకొని సైన్యాన్ని సంహరించాడు. ఎప్పటివలె అప్పటి యుద్దవీరులు వెంబడించి పెక్కు ఎద్దులు ఒక్క 
పులిని చుట్టుకొన్నట్టుగా క్రమ్ముకొని పోరాడుతూ ఉండగా, అక్కడ సైంధవుడు పాండవ సైన్యాన్ని తననుమీరి పోనీకుండా 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 185 


వేగాతిశయంతో భయంకరంగా యుద్దంచేస్తూ వచ్చాడు. అప్పుడు అభిమన్యుడు ద్రోణాచార్యుడిని ఏభై, కృతవర్మను 
ఎనభై, అశృత్తామను పది బాణాలతో, కర్టుడిని ఒక దృఢమైన బాణంతో సొక్కిపోయేటట్లు చేశాడు. కృపుడిని తేరులేని 
వాడినిగా చేశాడు. బృహద్బలుడి శరీరంపై ముపై బాణాలు నాటాడు. పై చెప్పిన అందరికీ తోడుగా పోరాడుతూ 
ఉండే సైనికులను రకరకాల బాణాలతో చిక్కు పెట్టాడు. (క్రోధపుత్రుడూ, బృందారకుడూ అనే రాజులను మట్టుపెట్టాడు. 
అంతలో కృపాచార్యుడు మళ్ళీ రథాన్ని సిద్ధం చేసికొని, తనతో కూడా ఐదుగురు యోధులను తీసికొని, ఆ అభిమన్యుడి 
మీద వరుసలు వరుసలుగా బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు అతిశయించిన గర్వంతో ఆ బాణాలను ఖండించి 
తాను నొప్పించగా తక్కినవాళ్ళు బలహీనులైపోయారు. ఇంతలో కోసలదేశాధిపతి బృహద్బలుడు తీవ్రంగా చుట్టుముట్టి 
వాడి బాణాలు ప్రయోగించగా అభిమన్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: అలం: ఉపమ. 
ఉ. చాపము కేతువుం దునిమి సారథి నశ్వములన్‌ వధించుడుం 

గోప మెలర్ప ఖేటకము( గ్రూర కృపాణము. గొంచు( దేరు సా 

టోపత డిగ్గి వే కవియుడుం బటు భల్ల హతిం గృతాంత సే 

వాపరు( జేసి హృత్సుటము వ్రచ్చి బృహద్దలు భూరిదోర్టలున్‌. 95 
ప్రతిపదార్థం: చాపమున్‌= వింటిని; కేతువున్‌= జెండాను; తునిమి= ఖండించి; సారథిన్‌= సూతుడిని; అశ్యములన్‌= గుర్రాలను; 
వధించుడున్‌= చంపగానే; కోపము+ఎలర్బన్‌= (క్రోధము అతిశయించగా; ఖేటకమున్‌= డాలును, (క్రూర కృపాణమున్‌= తీవ్రమైన 
ఖడ్గాన్ని; కొంచున్‌= తీసికొంటూ; స+ఆటోపతన్‌= ఆటోపంతో; తేరున్‌+డిగ్గి= రథాన్ని దిగి; వే+కవియుడున్‌= వేగంగా సమీపించగా; 
భూరి+దోర్చలున్‌= అధికమైన భుజబలం కలవాడైన; బృహద్బలున్‌= కోసల దేశాధీశుడిని; పటు, భల్ల, హతిన్‌= గట్టి బల్లెంయొక్క 
పోటుచేత; హృద్‌+పుటమున్‌= దొప్పవంటి హృదయమును; (వ్రచ్చి= చీల్చి; కృతాంత+సేవాపరున్‌= యముడిని సేవించడంలో 
ఆసక్తి కలవాడినిగా అనగా చచ్చినవాడినిగా; చేసెన్‌= కావించాడు- అర్జునకుమారుడు అభిమన్యుడు తన్నెదిరించిన బృహద్చలుడిని 
చంపివేశాడు. 


తాత్సర్యం: చాపాన్నీ, ధ్వజాన్నీ (జెండాను) ఖండించి సారథినీ, గుర్రాలనూ చంపగానే కోపంతో డాలునూ, ఖడ్లాన్నీ 
తీసికొని ఆటోపంతో రథం దిగి, వేగంగా బృహద్బలుడు సమీపించాడు. బాహుబలంతో సమీపించిన ఆ 
బృహద్బలుడిని అభిమన్యుడు తీవ్రమైన బల్లెంతో, దొప్పవంటి అతడి హృదయాన్ని చీల్చి యమలోకానికి పంపాడు. 


వ. ఇ ట్లింద్రపొత్తుండు గోసలేంద్రునిం దెగం జూచిన జూచి యేచి తదీయ బంధు భూపతు లొక్క మొగి 
నురవడించిన నతండు వారల యేపు మాపి కర్ణుండు డాసినం గర్టోపాంతంబు గర్లికానారాచంబుల 
నొప్పించె; నయ్యిరువురు నొండొరుల మేనులు నెత్తురుల జొత్తిల్లం జేసిన సంధ్యా సమయ సూర్యబింబ 
ప్రతిబింబంబులుం బోలె బొలిచి; రా సమయంబున సూతనందను నాయకు లార్వురు గర్వంబున. దన్నుం 
గదిసినం గవ్వడి కొడుకు చిత్రవధ విహారంబు సలుపు నప్పుడు కుంభసంభవ ప్రభృతి రథికవరుల శరంబులు 
మగిడించుచు వారిపై. దూపులు నిగిడించుచునికి యద్దుతంబయ్యె; నట్టియెడ. 96 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇంద్రపౌత్రుండు= ఇంద్రుడి మనుమడైన అభిమన్యుడు; కోసల+ఇంద్రునిన్‌= కోసల దేశాధిపతి 
అయిన బృహద్బలుడిని; తెగన్‌+చూచినన్‌= తునుమాడగా; చూచి= ఆ సన్నివేశాన్ని పరికించి; ఏచి= అతిశయించి; తదీయ, బంధు, 
భూపతులు= అతడి చుట్టాలైన రాజులు; ఒక్కమొగిన్‌= ఒక్క పూనికతో; ఉరవడించినన్‌= వేగిరపడగా (పరా[క్రమించగా); అతండు= 
ఆ అభిమన్యుడు; వారల= చుట్టుముట్టిన బృహద్బలుని చుట్టాలయొక్క; ఏపు మాపి= గర్వాన్ని తొలగించి; కర్టుండు+డాసినన్‌= 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణుడు సమీపించగా; కర్ల+ఉపాంతంబున్‌= చెవికొనలో; కర్ణికా, నారాచంబులన్‌= కర్షికలు అనే బాణాలతో; నొప్పించెన్‌= 
బాధపెట్టాడు; ఆ+ఇరువురున్‌= ఆ అభిమన్యుడు, కర్ణుడు; ఒండొరుల= ఇరువురి; మేనులు= శరీరాలు; నెత్తురులన్‌= నెత్తుటితో; 
జొత్తిల్లన్‌+చేసినన్‌= ఎర్రనయ్యేటట్టు చేయగా; సంధ్యా సమయ= సంజవేళలో; సూర్య= సూర్యుడియొక్క; బింబ+ప్రతిబింబంబులున్‌+ 
పోలెన్‌= బింబం ప్రతిబింబం విధంగా; పొలిచిరి= మసిలారు; ఆ+సమయంబునన్‌= ఆ సందర్భంలో; సూతనందను= కర్టుడి 
యొక్క; నాయకులు= దళపతులు (పం(డైండుమంది భటుల అధిపతిని నాయకుడంటారు); ఆర్వురు= ఆరుమంది; గర్వంబునన్‌= 
ఆటోపంతో; తన్నున్‌= తనను; కదిసినన్‌= సమీపించగా (మార్కొనగా); కవ్వడి కొడుకు= అర్జునుడి కుమారుడు; చిత్రవధ 
విహారంబు= విచిత్రంగా చంపుతూ తిరగటం; సలుపు+అప్పుడు= చేస్తూ ఉన్నసమయంలో; కుంభసంభవ+ప్రభృతి= ద్రోణుడు 
మొదలైన; రథికవరుల= రథికశ్రేష్టుల; శరంబులు= బాణాలు; మగిడించుచున్‌= మరలిస్తూ; (వెనుకకు పంపుతూ); వారిపైన్‌= 
ద్రోణుడు మొదలైన వారిపై; తూపులు= బాణాలు; నిగిడించుచున్‌+ఉనికి= ప్రయోగిస్తూ ఉండటం; అద్భుతంబు+అయ్యెన్‌= 
ఆశ్చర్యకరం అయింది; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: బృహద్బలుడు మరణించగానే అది చూచి అతడి బంధువులు రెచ్చిపోయి, అందరూ ఒక్క 
పూనికతో పరా(క్రమించారు. అపుడు అభిమన్యుడు అందరి గర్వాన్ని తుదముట్టించి, కర్ణుడు తన్ను 
ఎదుర్కొనగా అతడి చెవికొనను కర్లికలు అనే బాణాలతో నొప్పించాడు. ఇరువురూ,శరీరాలు నెత్తురు కారుతూ 
సంధ్యాకాలంలోని సూర్యబింబం, దాని ప్రతిబింబంవలె ప్రకాశించారు. ఆ సమయంలో కర్గుడి దళపతులు 
ఆరుమంది తనను ఎదుర్కొన్నారు. వెంటనే అభిమన్యుడు చిత్రవిచిత్రంగా వారిని వధిస్తూ విహారం చేశాడు. 
ద్రోణాదులు ప్రయోగించిన బాణాలను వెనుకకు మళ్ళించి వారిపై తానూ బాణాల వర్షం కురిపించాడు.అది 
చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ సమయంలో. 


తే. మగధపతి సూను(డైన యశ్మంతకుండు । బాలు డయ్యును బ్రౌఢదోర్టలము మెజియం 
దాకుటయు, సూతు తలయు రథ్యముల తలలు । నతని తలతోన యభిమన్యు( డవనిం గూల. 97 


ప్రతిపదార్థం: మగధపతి సూను(డు+ఐన= జరాసంధుడి కొడుకైన; అశ్మంతకుండు= అశ్మంతకుడు అనే పేరుగలవాడు; 
బాలు(డు+అయ్యును= పసివాడైనప్పటికీ; ప్రౌఢ దోః+బలము= ప్రాఢులయొక్క మిక్కిలి నేర్పుగల భుజ బలం; మెరయన్‌= 
ఒప్పుచుండగా; తాకుటయున్‌= ఎదిరించటమున్నూ; సూతు, తలయున్‌= సారథి శిరస్సును; రథ్యముల తలలు= గుర్రాల తలలు; 
అతని+తలతోన్‌+అ= ఆ అశ్మంతకుడి శిరస్సుతోనే; అభిమన్యుడు; అవనిన్‌= నేలపైన; కూల్చెన్‌= పడవైచాడు. 
తాత్సర్యం: మగధపతి కొడుకు అనగా జరాసంధుని కుమారుడు, అశ్మంతకుడు అనేవాడు బాలుడైనప్పటికీ 
మహాప్రాఢుడి వలె భుజబలంతో అభిమన్యుడిని ఎదిరించాడు. అపుడు అభిమన్యుడు అతడి సారథి శిరస్సునూ 
గుర్రాల తలలను అతడి శిరస్సుతో పాటు నేలకూల్చాడు. 


వ. ఇట్లు పూర్వ వైరంబు దలంచి తలపడిన మాగధు కుమారు నవలీల నేలం గలిపి సింహనాదంబు సేసినం 
దత్సంరంభంబు సైరింపంజాలక దుశ్శాసన సూనుండు సరభసంబుగా. గవిసి ఘోటకంబుల నంబక 
చతుష్టయంబునను, సారథి నొక్కనారసంబుననుం దదీయ తనువు పది బాణంబులను బెలుచ నొప్పించినం 
జంచదరుణ కమలచారు విలోచనుం డగుచు సౌభద్రుం డతని( బ్రదీప్త సప్త నారాచ నిపాత పీడితుం జేసి 
డగ్గలీ. 98 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పూర్వవైరంబున్‌+తలంచి= ఇంతకు మునుపు జరాసంధుడిని భీముడు చంపిన విరోధాన్ని 


(శత్రుత్వాన్ని) భావించి; తలపడిన= ఎదిరించిన; మాగధుకుమారున్‌= మగధదేశ ప్రభువైన జరాసంధుడి కొడుకు అశ్మంతకుడిని; 
అవలీలన్‌= సులభంగా (చులకనగా); నేలన్‌+కలిపి= చంపి; సింహనాదంబు+చేసినన్‌= సింహంవలె గర్జించగా; తద్‌+సంరంభంబు= 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 187 


ఆ వేగిరపాటు; సైరింపన్‌+చాలక= సహించలేక; దుశ్శాసన సూనుండు= దుశ్శాసనుని కొడుకు; సరభసంబుగాన్‌= వేగంతో; కవిసి= 
చుట్టుముట్టి; ఘోటకంబులన్‌= గుర్రాలను; అంబక+చతుష్టయంబునన్‌= నాలుగు బాణాలతో; సారథిన్‌= సూతుని (రథమును 
నడపువానిని); ఒక్క నారసంబుననున్‌= ఒక బాణముతో; తదీయ+తనువు= అతడి శరీరాన్ని; పదిబాణంబులను= పది బాణాలతో; 
పెలుచన్‌= అధికంగా, నొప్పించినన్‌= బాధపెట్టగా; చంచత్‌+అరుణ, కమల, చారు విలోచనుండు= (ప్రకాశిస్తూ ఉండే ఎర్రని 
తామరలవంటి మనోహరమైన కన్నులు కలవాడు; అగుచున్‌= అవుతూ; సౌభద్రుండు= సుభద్ర కొడుకు; అతనిన్‌= దుశ్శాసన 
కుమారుడిని; (ప్రదీప్త, సప్త, నారాచ, నిపాత, పీడితున్‌= మండుతూ ఉండే ఏడు బాణాలు పడటం చేత పీడించబడే వాడినిగా; 
చేసి= ఒనర్భి; డగ్గణి= సమీపించి. 

తాత్సర్యం: పూర్వం జరాసంధుడిని భీముడు చంపిన పగను తలచుకొని తలపడ్డ అశ్మంతకుడిని అవలీలగా 
చంపి సింహగర్జన చేయగా, ఆ ఆటోపాన్ని సహించలేని దుశ్శాసనుడి కొడుకు అతివేగంతో చుట్టుముట్టి గుర్రాలను 
నాలుగు బాణాలతో, సారథిని ఒక బాణంతో, అతడి శరీరాన్ని పదిబాణాలతో నొప్పించగా, ఎర్రదామరల వంటి 
కళ్ళు కలిగినవాడై అభిమన్యుడు ఆ దుశ్ళాసన కుమారుడిని ప్రకాశవంతములైన ఏడు బాణాలు ప్రయోగించి 
పీడించి, సమీపించి. 


ఉ. ఇంతకు మున్న నీ జనకు( డెంతయు నోటటి పాటి; నీవె నా 

పొంతకు వచ్చి; తింక నెట వోనగు? నం' చొక దొడ్డనారసం 

బెంతయు బెట్టిదంపు వడి నేయుడు ద్రోణసుతుండు దాని నిం 

తింతలు సెక్కలై యిలపయిం దొర(గన్‌ వెస నేసి; నేసినన్‌. 99 
ప్రతిపదార్థం: ఇంతకుమున్ను+అ= ఇంతకు మునుపే; నీ జనకు(డు= నీ తండ్రి అయిన దుళ్ళాసనుడు; ఎంతయున్‌= మిక్కిలి; 
ఓటటి+పాటెన్‌= ఓడి పరుగెత్తాడు; నీవు+ఎ= నీవే; నా పొంతకున్‌= నా సమీపానికి; వచ్చితి(వి)= వచ్చావు; ఇంకన్‌= ఇకపైన; 
ఎట, పోన్‌+అగున్‌?= ఎక్కడికి పోవటానికి వీలవుతుంది?; అంచున్‌= అంటూ; ఒక+దొడ్డ+నారసంబున్‌= ఒక గొప్ప బాణాన్ని; 
ఎంతయున్‌= మిక్కిలి; బెట్టిదంపు+వడిన్‌= భయం కలిగించే వేగంతో; ఏయుడున్‌= ప్రయోగించగానే; ద్రోణసుతుండు= అశ్యృత్తామ; 
దానిన్‌= ఆ బాణాన్ని; ఇంతింతలు, చెక్కలు+ఐ= చాలా అల్పములైన ముక్కలై - అనగా నుగ్గునూచములై; ఇలపయిన్‌= నేలమీద; 
తొరంగన్‌= పడేటట్టు; వెసన్‌+ఏసెన్‌= వేగంగా ప్రయోగించాడు; ఏసినన్‌= అట్టు ప్రయోగించగా. 
తాత్పర్యం: “ఇంతకు ముందే నీ తండ్రి ఓడి పరుగెత్తి పారిపోయాడు. ఇప్పుడు నీవే నా సమీపానికి వచ్చావు. 
ఇక నీవు ఎక్కడికి పోవటానికి అవుతుంది? అంటూ ఒక గొప్పు బాణాన్ని అభిమన్యుడు (ప్రయోగించాడు. వెంటనే 
అశృత్థామ దాన్ని నుగ్గునూచం చేసి నేలమీద పడేటట్టు చేశాడు. అట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అతని దిక్కును జూడక యతండు రయము । మెటిసి నీ పొత్తుచాపంబు నటికి, సూతుం 
గూల్చి, యాజిమ్ము లురమున గ్రుచ్చుటయును । నొండు దేరిపై కబ్దాలు( డుటీికె నధిప! 100 

ప్రతిపదార్థం: అత(డు= అభిమన్యుడు; అతని దిక్కును= అశృత్థామవైపు; చూడక= చూడకుండా; రయము+మెజసి= వేగం 
అతిశయించి; నీ, పౌ(త్రు, చాపంబు+నజికి= నీ మనవడి విల్లు ఖండించి; సూతున్‌= సారథిని; కూల్చి= చంపి; ఉరమునన్‌= 
రొమ్మునందు; ఆజణు+అమ్ములు= ఆరు బాణాలు; (గ్రుచ్చుటయును= గాఢంగా నాటుకొనేటట్టు చేయగా; అధిప!= ఓ ధృతరాష్ట్ర! 
ఆ+బాలుండు= ఆ దుశ్ళాసనుడి కొడుకు; ఒండు తేరిపైకిన్‌= మరొక రథంమీదికి; ఉజికెన్‌= దూకాడు. 

తాత్పర్యం: అభిమన్యుడు అప్పుడు అశ్వత్భామవైపు చూడకుండా మహావేగంతో నీ మనవడి విల్లు త్రుంచి, సారథిని 
చంపి, రొమ్మున ఆరుబాణాలు నాటుకొనేటట్టు చేశాడు. అప్పుడు బాలుడైన ఆ దుశ్శాసనుడి కొడుకు మరో 
రథం మీదికి దూకాడు. 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అంత నపరాహ్హం బయ్యె; నా సమయంబున శత్రుంజయుండును, జంద్రకేతుండును, సువర్ణసుండును, 
సూర్యభానుండును, మేఘవేగుండును, మొత్తం బై, తాకిన ధనంజయ తనయుండు మేటి మగలగు 
నమ్మహీశుల మేనులు నానాస్త్రంబుల ననేక ఖండంబులు గావించి గాంధారపతి సేరినం గ్రూరనారాచ 
జాలంబుల జర్జరిత శరీరుం జేసి దుర్యోధను దెసకు నడరుటయు నంగపతి యాచార్యున కిట్లనియె.101 

ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అపర+అహ్హంబు+అయ్యెన్‌= మధ్యాహ్నం అయింది; ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; 

శత్రుజయుండును= శత్రుంజయుడూ; చంద్రకేతుండును= చంద్రకేతువూ; సువర్చసుండును= సువర్భసుడూ; సూర్యభానుండును= 
సూర్యభానుడూ; మేఘవేగుండును= మేఘవేగుడూ(వీరందరూ శకుని అనుచరులు); మొత్తంబు+ఐ= ఒక్షటై (గుంపుగా కలిసి 
ఒకటై); తాంకినన్‌= ఎదుర్కొనగా; ధనంజయ తనయుండు= అర్జునుడి కుమారుడు; మేటి మగలు= గొప్పశూరులు; అగు= 
అయినటువంటి; ఆ+మహీశుల= ఆ రాజుల; మేనులు= శరీరాలు; నానా+అస్త్రంబులన్‌= అనేకాలైన అస్త్రాలతో; అనేకఖండంబులు= 
పెక్కు ముక్కలు; కావించి= చేసి; గాంధారపతి+చేరినన్‌= శకుని చేరగా; (క్రూర, నారాచ, జాలంబులన్‌= భయంకరములైన 

(కజకైన) బాణాల మొత్తంతో; జర్జరిత, శరీరున్‌+చేసి= శిథిలమూ లేక జీర్లమూ అగు దేహం కలవాడిని గావించి; 

దుర్యోధను+దెసకున్‌= దుర్యోధనుడివైపుకు; అడరుటయున్‌= విజృంభించటమున్నూ; అంగపతి= కర్ణుడు; ఆచార్యునకున్‌= 

ద్రోణాచార్యుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అంతలో మధ్యాహ్న సమయమయింది. అప్పుడు శత్రుంజయుడూ, చంద్రకేతుడూ, సువర్చసుడూ, 
సూర్యభానుడూ, మేఘవేగుడు అనే శకుని అనుచరులంతా కలిసి అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు 
ఆ గొప్ప శూరుల శరీరాలను అనేక బాణాలతో పెక్కు ముక్కలు చేసి, శకుని తనను సమీపించగా భయంకరములైన 
బాణాల సమూహంతో అతడి శరీరాన్ని తూట్లు పొడిచి, నెత్తుటితో తడిసిపోయేటట్టు చేశాడు. పిమ్మట 
దుర్యోధనుడివైపు విజృంభించాడు. అది చూచి కర్ణుడు ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు: 


క  'చండగతి వీరరధికుల(। జెండుచు నేతెంచి రాజు జేరెడు సౌభ 
ద్రుం డిట్టులు నీ కూరక । యుండ నగునె? ప్రతివిధాన మొనరింపు తగన్‌. 102 


ప్రతిపదార్హం: సౌభద్రుండు= అభిమన్యుడు; చండగతిన్‌= తీవ్రమైన రీతిలో; వీర రథికులన్‌= శూరులైన రథికులను; చెండుచున్‌= 
చంపుతూ; ఏతెంచి= వచ్చి; రాజున్‌= దుర్యోధనుడిని; చేరెడున్‌= సమీపించాడు; ఇట్టులు= ఈ విధంగా; నీకున్‌= నీకు; 
ఊరక+ఉండన్‌+అగునె?= మిన్నక ఉండవచ్చునా?; తగన్‌= తగునట్టు; (ప్రతివిధానము= బదులు చేయటం (మారుసేత); 
ఒనరింపు= కావించుము(చేయుము). 


తాత్సర్యం: “అభిమన్యుడు తీవ్రమైన విధంగా శూరులైన రథికులను చెండాడుతూ వచ్చి, దుర్యోధనుడిని 
సమీపించాడు. ఈ విధంగా నీకు ఊరక ఉండవచ్చునా? దీనికి ప్రతిగా తగినపని ఏదో దాన్ని వెంటనే చేయుము. 


క అని పలికి పతికి నడ్డము । సనుటయు గురు డచటి యోధచయముం గలయన్‌ 
గను6గొని 'యభిమన్యు(డు న । ర్టును(డును నని నొక్కరూప చుండీ! తలంపన్‌. 103 


ప్రతిపదార్థం: అని+పలికి= ఆ విధంగా మాటాడి; పతికిన్‌+అడ్డము+చనుటయున్‌= దుర్యోధనుడికి అడ్డంగా పోగా; గురు(డు= 
ద్రోణాచార్యుడు; అచటి, యోధ, చయమున్‌= అక్కడ ఉండే వీరుల మొత్తాన్ని; కలయన్‌+కనుంగొని= అంతటా లేక బాగా 
చూచి; తల(పన్‌= ఆలోచించగా; అభిమన్యుండున్‌= ఈ అభిమన్యుడూ; అర్జునుండునున్‌= ఆ అర్జునుడూ; అనిన్‌= యుద్దం 
చేయటంలో; ఒక్కరూప+చుండీ!= ఒక్క విధమే సుమా! (అనగా భేదం లేనివారే). 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 189 


తాత్సర్యం: ఆ విధంగా అని, దుర్యోధనుడికి అడ్డం పోగా, ద్రోణుడు అక్కడ ఉండే యోధులను అందరినీ కలియ 
చూచి, ఆలోచించగా అర్జునుడూ, అభిమన్యుడూ యుద్దం చేయటంలో ఒక్క విధమే. వీరిరువురూ భేదం లేనివారే. 


వ. చూడం బిన్నవాండు గాని యలంతులం బోయెడు వాండు గాడు, మన మందటిముం గూడికొని యొక్కపెట్ట 
యక్కుమారుపై నురవడింపవలయు' నని పురికొలిపి బరవసంబు సేసె; నప్పు డప్పాండు పొత్తు బాణంబులం 
బీడితుండై సూతపుత్తుండు గుంభసంభవు నాలోకించి 'నా దెస సూడుము; వీ(డు నొప్పించె; నిలువం దగు 
నెలవగుట నసము డింపక యీల గటిచుకొని యున్నవా(డ; గాండీవి( గలనం గలిసి యెటుంగుదుమ కాదె! 
యతనిచే యింత బెట్టిదంబుగా, దని చెప్పిన విని యల్లన నగి యతం డతని కిట్లనియె. 104 


ప్రతిపదార్థం: చూడన్‌= చూడటానికి; పిన్నవాండు+కాని= బాలుడుకాని; అలంతులన్‌+పోయెడువాండు+కాండు= అంత తేలిగ్గా 
(నశించే) చచ్చేవాడు కాడు - లేదా సాధించబడేవాడు కాడు; మనము+అందజమున్‌= మనమంతా; కూడికొని= కలిసికొని; 
ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; ఆ+కుమారుపైన్‌= ఆ బాలుడిపై; ఉరవడింపవలయున్‌= పరా(క్రమించాలి; అని+పురికొలిపి= అని 
ప్రేరేపించి; బరవసంబు+చేసెన్‌= ధైర్యాన్ని కలిగించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+పాండుపౌత్రు+బాణంబులన్‌= 
పాండురాజు మనుమడైన అభిమన్యుడి బాణాలతో; పీడితుండు+ఐ= పీడింప (బాధింప) బడ్డవాడై; సూతపుత్రుండు= కరుడు; 
కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఆలోకించి= చూచి; నా+దెస+చూడుము= నావైపు చూడుము; వీ(డు= ఈ అభిమన్యుడు; 
నొప్పించెన్‌= బాధిస్తూ ఉన్నాడు; నిలువన్‌+తగు+నెలవు+ అగుటన్‌= నిలవటానికి, యోగ్యమైన, ప్రదేశం, కావటంచేత; అసము+డింపక= 
దర్పం చెడకుండా; ఈలకజచుకొని= ప్రాణాన్ని బిగబట్టుకొని; ఉన్నవాండన్‌= ఉన్నాను; గాండీవిన్‌= అర్జునుడిని; కలనన్‌= 
యుద్దంలో; కలిసి= ఎదుర్కొని; ఎజుంగుదుమ+కాదె!= తెలిసికొని ఉన్నాం కదా!; అతని+చే= ఆ అర్జునుడి చేయి; ఇంత, 
బెట్టిదంబు+కాదు= ఇంత భయంకరం కాదు; అని+చెప్పినన్‌= అని అనగా; విని; అల్లనన్‌= మెల్లగా; నగి= నవ్వి; అతండు= 
ద్రోణాచార్యుడు; అతనికిన్‌= కర్టుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఏడు చూడటానికి బాలుడు కాని, అంత తేలికగా వశం అయ్యేవాడు కాడు. అసాధ్యుడైన వీడిపైకి 
మనమంతా గుమిగూడి ఒక్కుమ్మడిగా పరా(క్రమించాలి' అని (ప్రేరేపించి ధైర్యాన్ని కలిగించాడు. ఆ సమయంలో 
అభిమన్యుడి బాణాలతో పీడించబడ్డ కర్ణుడు ద్రోణాచార్యుడిని చూచి 'నా వైపు చూడుము. వీడు నన్ను బాధిస్తూ 
ఉన్నాడు. ఇది నిలువలసిన ప్రదేశం అయినందువలన దర్పం చెడకుండా (ప్రాణాన్ని బిగబట్టుకొని ఉన్నాను. 
గాండీవితో యుద్దానికి తలపడి ఉన్నాం. అతడి శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. కాని, అర్జునుడిచేయి వీడి 
చేయంత బెట్టిదంకాదు' అనగానే విని మెల్లగా నవ్వుతూ (ద్రోణుడు కర్షుడితో ఈ విధంగా అన్నాడు: 


సీ, 'కవచధారణ మను ఘనవిద్య, గవ్వడి । కే నెజింగించితి; నితండు దాని 


నేర్చుట నీతని నెట్టన నొప్పింప । శక్యంబు గాదు; వంచన గుణంబు 
నజకంగ. జాపంబు విటుగ నేయంగ ఘోట | కముల. జంప(గ, సూతు సమయ. జేయ 
నగు జాలు దేని నీ వట్ల సేయుము; చేత । ధనువుండ న వ్వీరు6. జెనయ వశమె 


ఆ. దేవతలకు నైనం గావున నొక్కమై । విల్లు ద్రుంచి తథిమి విరథు జేసి 
చూచికొంద మలవు చొప్పున. దెగునె యీ । రథికవరుని పటుపరాక్రముంబు? 105 


ప్రతిపదార్థం: ఏను= ద్రోణుడనైన నేను; కవచ ధారణము+అనువిద్యన్‌= 'కవచధారణం” అనే పేరుగల విద్యను; కవ్వడికిన్‌= 
అర్జునుడికి; ఎణింగించితిన్‌= తెలియజేశాను; ఇతండు= ఈ అర్జునుడి కొడుకు; దానిన్‌= ఆ విద్యను; నేర్చుటన్‌= నేర్చుకొనటం 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


వలన; నెట్టనన్‌= నిజంగా లేదా తెగువపూని; ఈతనిన్‌= అభిమన్యుడిని; నొప్పింపన్‌= బాధపెట్టటానికి; శక్యంబుకాదు= 
వీలుకాదు(సాధ్యం కానే కాదు); వంచనన్‌= మోసంచేత; గుణంబున్‌= అల్లై త్రాటిని;:నబుకంగన్‌= త్రెంచటం చేతనూ; చాపంబున్‌= 
వింటిని; విణుగన్‌+*ఏయంగన్‌= విరగగొట్టటం చేతనూ; ఘోటకములన్‌+చంప(గన్‌= గుర్రాలను చంపటం చేతనూ; 
సూతున్‌+సమయన్‌+చేయన్‌= సారథిని హతమార్చటం చేతనూ; అగున్‌= అవుతుంది; చాలుదు(వు)+ఏని= సమర్భుడవే అయితే- 
లేదా శక్తి కలదేని;నీవు; అట్టు+చేయుము= ఆ విధంగా చేయవచ్చును; చేతన్‌+ధనువు= చేతిలో విల్లు; ఉండన్‌= ఉండగా; 
ఆ+వీరున్‌= వీరుడైన ఆ అభిమన్యుడిని; దేవతలకున్‌+ఐనన్‌= అమరులకైనా; చెనయన్‌+వశమె?= ఎదిరించటానికి (తాకటానికి) 
సాధ్యమా?; కావునన్‌= కాబట్టి; ఒక్కమైన్‌= ఒక్కపెట్టున; విల్లున్‌+(త్రుంచి= ధనుస్సును ముక్కలు చేసి; తజిమి= పరుగెత్తించి 
లేదా కవిసి; విరథున్‌+చేసి= రథంలేని వాడినిగా చేసిచూచికొందము= ఆలోచిద్దాం; ఈ రథికవరుని= రథికశ్రేష్టుడైన ఈ 
వీరునియొక్క; పటు పరాక్రమంబు= తీవ్రమైన శౌర్యం; అలవుచొప్పునన్‌= పరిశ్రమించటం చేత; తెగును+ఎ?= నశిస్తుందా? 


తాత్పర్యం: నేను కవచధారణం అనే విద్యను అర్జునుడికి తెలియజేశాను. అభిమన్యుడు ఆ విద్యను తండ్రివలన 
నేర్చుకొన్నాడు. ఆ విద్యవలన అతడిని నొప్పించటానికి సాధ్యంకాదు. వంచనచేత, అల్లెత్రాటిని త్రెంచాలి, విల్లు 
విరవాలి, గుర్రాలను, సూతుడిని కూల్చాలి. ఇవన్నీ ఒక్కుమ్మడి జరగాలి. నీ చేతనైతే ఈ పని చేయుము. చేతిలో 
ధనువుండగా దేవతలైనా అతడిని సమీపించలేరు. మనం అతడిని ఎదిరించి జయించలేము.” 


విశేషం: కవచధారణ విద్యా ప్రభావం ఈ సీసపద్యంలో వివరించబడింది. కవచాన్ని ధరించి ఉన్నంతకాలం ఎవ్వరూ అభిమన్యుడిని 
ఏమీ చెయ్యలేరు. ముందు అతడి చేతిలో విల్లు లేకుండా చెయ్యాలి. (ద్రోణాచార్యుడి అధర్మయుద్దానికి ఇదే నాంది. వంచనతో 
ఏమేమి చేయాలో [ద్రోణుడు ఇందులో తెలిపాడు. 'ఒక్కమై విల్లు ద్రుంచి విరథుజేసి? అనే ప్రయోగం వలన ఏదో ఒక విధంగా 
అతడిని హతమార్చాలి అనే నిర్ణయానికి వచ్చారు. 'చూచికొందము” అనే మాట వ్యావహారికంగా ఎంతో అర్థవంతమైనది. “వాడి 
సంగతి నేను చూచుకొంటాను వంటి ప్రయోగాలు మనం వింటూనే ఉంటాం. అదే అర్థంలోనే ఇక్కడ కూడా ప్రయోగించినట్లు 
విదితమౌతూ ఉన్నది. 


కర్లుడు మొదలగు యోధులు నంచనచే అభిమన్యుని విరథు. జేయుట (సం. 7-47-31) 


చ. అన విని సూతసూనుండు భయం బెద. గూరినవా(డ పోలె నై 

వెనుక కొదింగి యా రథికవీరు పిటిందికి. జుట్టి వచ్చి వం 

చనకు సహాయులై యచటి సైనికు లన్నరపుత్తు బిట్టు మా 

ర్కొని పెన(గంగ జేరి యలఘు ప్రదరంబున విల్లు ద్రుంచినన్‌. 106 
ప్రతిపదార్హం: అనన్‌= అనగా; సూతసూనుండు= కర్గ్ళుడు; విని; భయంబు= భీతి; ఎదన్‌+కూరినవాండ+పోలెన్‌+ఐ= మనస్సులో 
నాటుకొన్నవాడి వలె అయి; వెనుకకున్‌+ఒదింగి= వెనుకకు ముడుచుకొని (దాగి); ఆ రథికవీరు+పిణిందికిన్‌= ఆ రథిక శ్రేష్టుడి 
వెనుకకు; చుట్టివచ్చి= తిరుగుకొని వచ్చి; వంచనకున్‌= తన మోసానికి; సహాయకులు+ఐ= సహాయపడేవారై; సైనికులు= యోధులు; 
ఆ+నరపు(త్రున్‌= ఆ అర్జున కుమారుడిని; బిట్టు= మిక్కిలి; మార్కొని= ఎదుర్కొని; పెనయగంగన్‌= పోరాడగా; చేరి= కరుడు 
సమీపించి; అలఘు+(ప్రదరంబునన్‌= గొప్ప బాణంతో; విల్లున్‌+(త్రుంచినన్‌= విల్లు (త్రుంచగా. 


తాత్సర్యం: అని (ద్రోణుడనగానే విని కర్షుడు మనస్సులో భీతి నాటుకొన్నవాడు మాదిరిగా వెనుకకు ఒదిగి, ఆ 
రథికశ్రేష్ణుడైన అభిమన్యుడి వెనుకకు మరలివచ్చి, వంచనకు సహకరించే సైనికులందరూ ఆ అర్జునకుమారుడిని 
ముందువైపు ఎదుర్కొని పోరాడుతూ ఉండగా, కర్గుడు గొప్ప బాణంతో అభిమన్యుడి విల్లు (త్రుంచాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 191 
వః ఆ లోన. 107 
తాత్సర్యం: అంతలో. 


క. గురు డశ్వంబుల( గూల్చెను | సరభసముగ. గృపుడు సంపె సారథి నిమ్మై 

నరసుతు. డనాయుధుండును । విరథుండును నగుట సూచి వెజపేది వడిన్‌. 108 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అశ్చంబులన్‌= గుర్రాలను; కూల్చెన్‌= చంపాడు; కృపుండు= కృపాచార్యుడు; సరభసముగన్‌= 
మిక్కిలి వేగంతో; సారథిన్‌+చంపెన్‌= సూతుడిని హతమార్చాడు; ఈ+మైన్‌= ఈ విధంగా; నరసుతుండు= అభిమన్యుడు; 
అనాయుధుండును= ఆయుధాలు లేనివాడునూ; విరథుండును= రథం లేని వాడున్నూ; అగుటన్‌+చూచి= కావటం (గ్రహించి; 
వెణపు+ఏది= భయం తొలగి; వడిన్‌= తొందరగా. 


తాత్సర్యం: ద్రోణుడు గుర్రాలను, కృపుడు రథసారథినీ క్షణంలో కూల్చారు. ఆ విధంగా అభిమన్యుడు ఆయు 
ధాలూ, రథమూ లేనివా డయ్యాడు. ఇది (గ్రహించి, భయాన్ని వదిలి, తొందరగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, శకుని కృతవర్మ శల బా । హ్లిక గురుసుతు లాదిగా ననేకు లడరి య 

స్ర కలాపంబుల శస్త్ర । ప్రకరంబుల నొంచి చిక్కువఖీచి యలంచినన్‌. 109 
ప్రతిపదార్థం: శకుని= గాంధారపతి; కృతవర్మ= యదువంశపురాజైన కృతవర్మ; శల= బాహ్లికుడి కొడుకైన శలుడు; బాహ్హిక= 
శంతనుడి సహోదరుడైన బాహ్హికుడు; గురుసుతులు= అఆశ్యత్తామ; ఆదిగాన్‌= మొదలుగా; అనేకులు= పలువురు; అడరి= 
చుట్టుముట్టి; అస్ర్రకలాపంబులన్‌= బాణాల మొత్తాలచేత; శస్త్రప్రకరంబులన్‌= ఆయుధాల సమూహాలచేత; నొంచి= బాధించి; 
చిక్కుపణిచి= తొట్రుపెట్టి (చిక్కులు కలిగించి); అలణినన్‌= కలత కలిగించగా - అనగా శ్రమపరచగా. 
తాత్సర్యం: శకుని, కృతవర్మ, శలుడూ, బాహ్లికుడూ (సోమదత్తుడి తండ్రి) అశ్వత్థామ మొదలుగా పలువురు 
అదే అదనుగా విజృంభించి రకరకాల అస్త్రాల శస్రాల సమూహాలతో బాధించి, చిక్కులుపెట్టి శ్రమ కలిగించగా. 
విశేషం: తిక్కన వరుసగా (క్రియాపదాలు కూర్చి రచనకు అందాన్ని సమకూర్చటమే కాకుండా, అప్పటి ఆ సన్నివేశం యొక్క 
చందాన్ని అక్కడక్కడా తన రచనలో ధ్వనింపజేస్తూ ఉంటాడు. అది ఆయన శిల్పకళ లోని ఒక వైచిత్రి. ప్రస్తుతం కంద పద్యాంతంలో 
ఉన్న మూడు అసమాపక (క్రియలూ అట్టి శిల్పకళాదృష్టిని స్ఫురింపజేస్తున్నాయి. 
క. వాలును బలకయు( గొని య । బాలుడు రయమార గగనభాగంబున కు 

న్మీలిత ధృతిసారుండై । లీల నెగసిపోయె మండలీభూతగతిన్‌. 110 


ప్రతిపదార్థం: వాలును+పలకయున్‌+కొని= కత్తినీ, పలకనూ(కేడెమునూ) (గ్రహించి; ఆ+బాలు(డు= అభిమన్యుడు; రయము+ఆరన్‌= 
వేగం అతిశయించగా; గగన భాగంబునకున్‌= ఆకాశవీథికి; ఉన్మీలిత, ధృతి, సారుండు+ఐ= విరిసిన ధైర్యంయొక్క చేవ కలవాడై; 
మండలీభూత+గతిన్‌= వలయాకారం అయిన గమనంతో; లీలన్‌= విలాసంగా; ఎగసిపోయెన్‌= ఎగిరాడు. 


తాత్సర్యం: కత్తీ పలకా తీసికొని అభిమన్యుడు మహావేగంతో ఆకాశవీథికి, విరిసిన ధైర్యసారం కలవాడై మండలాకార 
గమనంతో ఎగిరాడు. 


క _ తన విద్య కలిమి వినతా । తనయుని భంగిం జరింప( దమతమపై( దెం 
పున నుటుకు నను తలంపున । మన యోధులు భయము గొనిరి మనుజాధీశా! 111 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; తన విద్య కలిమిన్‌= తన విద్యయొక్క పేర్మిచేత; వినతాతనయుని భంగిన్‌= (వైనతేయుడి) 
గరుత్మంతుడి వలె; చరింపన్‌= తిరుగుతూ ఉండగా; తెంపునన్‌= సాహసంతో; తమ తమ పైన్‌= తమ తమ మీదికి; ఉజుకును= 
దూకుతాడు; అను తలంపునన్‌= అనే భావంతో; మన యోధులు= మన యుద్దవీరులు; భయము కొనిరి= భీతిచెందారు. 
తాత్పర్యం: ఓ రాజా! ధృతరాష్ట్రా! అభిమన్యుడు తన విద్యయొక్క పేర్మిచేత గరుత్మంతుడి వలె తిరుగుతూ 
ఉండగా, సాహసంతో ఇతడు ఎక్కడ తవమీదికి దూకుతాడో అని భావిస్తూ యుద్దవీరులు మిక్కిలి భయపడ్డారు. 
విశేషం: అలంకారం ఉపమ. 


చ. ఎడగని వాలు బల్లెమున నేసి వెసం దునియంగ. ద్రోణు6 డ 

ప్పుడు శకలంబులై పలక భూమిపయిం దొర(గంగC జేసి నె 

క్కుడువడి( గర్జు(; డా శిశు వకుంఠగతిన్‌ దన తేరిమీ(ద నొ 

ప్పెడు ఘనచక్రముం గొని యుపేంద్రుండు లీల నటించు చాడ్పునన్‌. 112 
ప్రతిపదార్థం: ద్రోణు(డు= ద్రోణాచార్యుడు; ఎడన్‌+కని= సమయం చూచి; వెసన్‌= వేగంగా; తునియంగన్‌= తునకలు అగునట్టు; 
బల్లెమునన్‌= బల్లెముతో; వాలున్‌= అభిమన్యుడి చేతి ఖడ్గాన్ని; ఏసెన్‌= కొట్టాడు; అప్పుడు= ఆ సమయంలో; కర్గు(డు; 
ఎక్కుడు+వడిన్‌= అధికమైన వేగంతో; శకలంబులు+ఐ= తునియలై; పలక= కేడెము; భూమిపయిన్‌+*తారంగంగన్‌= భూమిమీద 
పడేటట్టు; చేసెన్‌= చేశాడు; ఆ+శిశువు= అభిమన్యుడు; అకుంఠగతిన్‌= కుంటుపోని (మొక్కవోని) విధంగా; తన తేరిమీందన్‌= 
తనరథంపై; ఒప్పెడి, ఘన, చక్రమున్‌= ఒప్పుచుండిన గొప్ప చక్రాన్ని; కొని= పూని(గ్రహించి); ఉప+ఇంద్రుండు= శ్రీ మహావిష్ణువు; 
లీలన్‌, నటించు,చాడ్సునన్‌= (క్రీడించే విధంగా. 
తాత్సర్యం: ద్రోణుడు అదను చూచి మహావేగంగా అభిమన్యుడి చేతి కత్తిని బల్లెంతో తునుకలయ్యేట్టు చేశాడు. 
అదే సమయంలో కరుడు మిక్కిలి వేగంతో పలక ముక్కలై నేల పడేటట్టు చేశాడు. బాలుడైన ఆ అభిమన్యుడు 
ఏ మాత్రం చలించకుండా, కుంటువోని విధంగా తన రథంమీద ఉండే గొప్ప చక్రాన్ని తీసికొని శ్రీ మహావిష్ణువు 
క్రీడించే విధంగా. (తరువాతి గద్యంతో అన్వయం). 


నిశేషం: అలం: ఉపమ. 
వ. సంరంభ విజృంభితుందై. 113 
ప్రతిపదార్థం: సంరంభ= ఆటోపముతో; విజృంభితుండు+ఐ= చెలరేగినవాడై 


తాత్సర్యం: ఆటోపంతో చెలరేగినవాడై. 


సీ. నెత్తుటం జొత్తిల్లి నెజిసిన యలుక ను । గ్రంబైన వదనంబు కాంతి పరంగం 


గౌరవ సైనికోత్మరమున కతి భయ । దంబగు సింహనాదంబు సెలంగ, 
నింగికి నిగుడు రథాంగరోచులు మణి | కంకణద్యుతులతో. గలసి వెలుంగ, 
సిళ్ళు సూపిన గంధసింధురం బను రేఖ । దల(పెంచు పటుగతి చెలువు మెజియం 


తే.  కుంభసంభవు( డున్న దిక్కునకు గవిసి । యడ్డపడు సేన( జించి చెండాడు నక్కు 
మారవరుమేని యొప్పును మగతనంబుం । జలము బలము గీర్తించె నిర్ణరగణంబు. 114 


ప్రతిపదార్థం: నెత్తుటన్‌+బొత్తిల్లి= నెత్తురుచేత; ఎజ్జనై నెజసిన+అలుకన్‌= నిండిన కోపంతో; ఉగ్రంబు+ఐన, వదనంబు= భయంకర 
మైన ముఖంయొక్క; కాంతి+పరంగన్‌= కాంతి ఒప్పారగా; కౌరవ సైనిక+ఉత్కరమునకున్‌= కౌరవసైన్య సమూహానికి; అతి+భయదంబు+ 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 193 


అగు= మిక్కిలి భీతిని (ఇచ్చేది) కలిగించేది అగు; సింహనాదంబు+చెల(గన్‌= సింహపుగర్జన ధ్వనించగా; నింగికిన్‌+నిగుడు= 
ఆకాశానికి వ్యాపించే; రథాంగ+రోచులు= చక్రం యొక్క కాంతులు; మణి,కంకణ, ద్యుతులతోన్‌= రత్నపు కడియాల కాంతులతో; 
కలసి+వెలు(గన్‌= చేరి (ప్రకాశించగా; సిళ్ళు+చూపిన= బరిగోల లేదా అంకుశం చూపిన; గంధసింధురంబు= మదపుటేనుగు; 
అను+రేఖ+తలపించు= అనే విధంగా తోచు; పటు+గతి+చెలువు= ఆటోపం గల గమన విశేషం యొక్క అందం; మెజయన్‌= 
వెలుగొందగా; కుంభసంభవు(డు= (ద్రోణుడు; ఉన్న+దిక్కునకున్‌= ఉండేవైపుకు; కవిసి= చేరి; అడ్డపడుసేనన్‌= అడ్డం వచ్చిన 
సైన్యాన్ని; చించి= ఛేదించి; చెండాడు= హతంచేసే; ఆ+కుమారవరు= కుమార శ్రేష్టుడైన ఆ అభిమన్యుడి; మేని+ఒప్పును= శరీరం 
యొక్క సౌందర్యాన్ని; మగతనంబున్‌= శౌర్యాన్ని; చలమున్‌= మాత్సర్యాన్ని (పట్టుదలను); బలమున్‌= శక్తినీ; నిర్ణర+గణంబు= 
దేవతలసమూహం; కీర్తించెన్‌= పొగడింది. 

తాత్సర్యం: నెత్తుటితో తడిసి ఎర్రనై, నిండిన కోపంతో భయంకరంగా ఉన్న ముఖము యొక్క కాంతి దీపించగా, 
కౌరవసైన్య సమూహానికి భీతి కలిగించే సింహనాదాలు ఒప్పుచుండగా, ఆకాశానికి వ్యాపించే చక్రకాంతులు రత్న 
కంకణ కాంతులతో కలిసి ప్రకాశించగా; (బరిగోలను) అంకుశాన్ని చూపిన మదపుటేనుగు అనే విధంగా తోచు 
ఆటోపంతో కూడిన గమన విశేషం యొక్క అందం ఒప్పుతుండగా [ద్రోణుడుండే దిక్కుచేరి అడ్డంవచ్చే సైన్యాన్ని 
చీల్చి చెండాడుతూ ఉన్న ఆ అభిమన్యుడి ముఖ సౌందర్యాన్ని, శౌర్యాన్ని, మాత్సర్యాన్ని, బలాన్నీ దేవతలు కీర్తించారు. 
విశేషం: అప్రతిమాన ప్రతాపంతో (ప్రకాశించే అభిమన్యుడి (ప్రతికదలికా, ప్రతిభావమూ, |ప్రతిశబ్దమూ ఎంతో శోభాయమానంగా, 
సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుత సీసపద్యం అభిమన్యుడి సౌందర్యదీప్తికీ, శౌర్యపటుత్య్వానికీ (ప్రతీక. ఇందులోని తేటగీతి 
తేటతెల్లమైన దేవతల (ప్రశంసాగీతికి సాంకేతిక సూచన. అలంకారం: ఉపమ. 


వ. అట్టియెడ. 115 
తాత్సర్యం: అటువంటి సందర్భంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. శకుని కృతవర్మ కృప కర్ణ శల్య ముఖ్యు । లైన యోధులు పెక్కండ్రు రఖిల దిశల 

బొదివి యతని కరంబున. బొలుచు చక్ర । మలంతి తునియలుగా నేసి రాగ్రహమున. 116 
ప్రతిపదార్థం: శకుని, కృతవర్మ, కృప, కర్ల శల్య, ముఖ్యులు+ఐన+యోధులు= శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్గుడు, 
శల్యుడు వంటి ప్రముఖులైన యుద్దవీరులు; పెక్కండ్రురు= అనేకులు; అఖిల దిశలన్‌= అన్నివైపులందు; పొదివి= ఆ(క్రమించి 
(చుట్టుముట్టి); అతని+కరమునన్‌= ఆ అభిమన్యుడి చేతిలో; పొలుచు+చక్రమున్‌= అందగించే లేక ప్రకాశించే చక్రాన్ని; 
ఆ(గ్రహమునన్‌= కినుకతో; అల(తి+తునియలు+కాన్‌= చిన్న ముక్కలుగా (తుత్తుమురుగా); ఏసిరి= బాణాలు ప్రయోగించారు. 
తాత్సర్యం: శకుని, కృతవర్మ, కృపుడు, కరుడు, శల్యుడు మొదలైన (ప్రసిద్ద యుద్ధవీరులు అనేకులు అన్నివైపులా 
అభిమన్యుడిని ఆక్రమించి, అతడి చేతిలోని చక్రాయుధాన్ని ఆగ్రహంతో చిన్న చిన్న ముక్కలై పడేటట్టు చేశారు. 
వ. ఏసిన నతండు రయంబున. 117 
తాత్సర్యం: (ఆ విధంగా చక్రాయుధాన్ని ముక్కలు అయ్యేటట్టు) ప్రయోగించగా, అభిమన్యుడు వేగంతో. 
క గదగొని యశ్వత్చామం | గదియుడు దంభోళికొదమ కైవడి మెటు(గుల్‌ 

వొదలించు దాని గని కడు । బెదరి యతండు రథము డిగ్గి పిఖి(దికి( జనియెన్‌. 118 
ప్రతిపదార్థం: గద కొని= గదాయుధాన్ని పూని; అశ్యృత్తామన్‌= అశ్వత్థామను; కదియుడున్‌= సమీపించగా(చేరగా); 


దంభోళి+కొదమ+కైవడిన్‌= వజ్రాయుధపు పిల్ల మాదిరి; మెజుంగుల్‌= కాంతులు; పొదలించు+దానిన్‌= వెదచల్లే ఆ గదను; 
కని= చూచి; అత(డు= అశ్వత్థామ; బెదరి= భయపడి; రథము డిగ్గి= రథాన్ని దిగి; పిటిందికిన్‌= వెనుకకు; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: గదాయుధాన్ని తీసికొని అశ్వత్ధామను సమీపించగా, వజ్రాయుధపు కూనవలె మెటుగులు గ్రక్కే ఆ 
గదను అశ్వత్థామ చూచి, బెదరిపోయి, రథం దిగి వెనుకకు మళ్ళాడు. 


విశేషం: కందపద్యాన్ని వివిధగతి భేదాలతో నడిపించే సామర్థ్యం తిక్కనగారికి ఉన్నంతగా తక్కిన కవులకు లేదు అనటం అతిశయోక్తి 

కాదు. 'దంభోళి' అనే పదం యొక్క ఉచ్చారణే కొంత భీకరం అనిపిస్తుంది. ఈ పద్యం చివరిపాదం యొక్క నడక అశ్యృత్తామ 

బెదరి వెనుకకు వెళ్ళిన పద్దతిని ధ్వనింపజేస్తూ ఉన్నది. 

వ. సుభద్రాతనయుం డతని రథ్యంబులను సారథినిం జదియ మోది మనజోదుల యమ్ముల నేదు వెటి(గిన 
చందంబున సౌబలుని దెసకు నడచి యాతనికి నడ్డపడిన గాంధారుల సప్తవింశతి రథికులం 
బొరిగొనుటయుం, బురికొని తన్ను మార్కొనిన వసాతీయులం బదుండ్ర నేనుంగుల తోడన పీనుంగులC 
గావించి, యందంద తఖిమిన కేకయ సప్తకంబు రథ సహితంబుగా నగ్గలిక నుగ్గు (గ్గుసేసి, డస్సి 
తూ.గాడుచు€ దొలంగిన యోధుల నుల్లసం బాడుచు, నటిమిన వారి నుఖుమాడుచు, వీరవ్రతంబు 
ధీరత్వ నిష్టం జలుపుచుందె. 119 


ప్రతిపదార్థం: సుభద్రాతనయుండు= అభిమన్యుడు; అతని+రథ్యంబులను= అశ్వత్సామయొక్క గుర్రాలనూ; సారథినిన్‌= 
సూతుడినీ; చదియన్‌+మోంది= చచ్చేటట్టు మోది; మన+జోదులన్‌= మన యుద్దవీరులను; అమ్ములన్‌= బాణాలతో; ఏదు= 
ముండ్లపంది; పెటింగిన చందంబునన్‌= విజృంభించిన విధంగా, సౌబలుని+దెసకున్‌= శకునివైపు; నడచి= నడిపించి; ఆతనికిన్‌= 
ఆ శకునికి; అడ్డపడిన+గాంధారులన్‌= రక్షణగా అడ్డుపడ్డ గాంధారదేశం వారిని; సప్తవింశతి+రథికులన్‌= ఇరవై ఏడుమంది 
(రథికులను) శూరులను; పొరిగొనుటయున్‌= చంపగా; పురికొని= క్రమ్ముకొని; తన్నున్‌= తనను; మార్కొనిన= ఎదుర్కొన్న; 
వసాతీయులన్‌= వసాతిరాజులను; పదుం|డ్రన్‌= పదిమందిని; ఏనుంగులతోడన్‌+అ= ఏనుగులతో కూడా; పీనుంగులన్‌+కావించి= 
శవాలుగా చేసి; అందంద= అక్కడక్కడ; తజిమిన= తనమీదికి వచ్చిన; కేకయసప్రకంబున్‌= ఏడుమంది కేకయులను; 
రథసహితంబుగాన్‌= తేరులతోకూడా; అగ్గలికన్‌= విలాసంగా (పూనికతో); నుగ్గుచేసి= పొడిచేసి; డస్పి= అలసి; తూంగాడుచున్‌+పోరు 
తొలంగిన+యోధులన్‌= ఊగుతూ యుద్దం వీడి ప్రక్కకుపోయే యుద్దవీరులను; ఉల్లసంబు+ఆడుచున్‌= ఎత్తిపొడుపు మాటలు 
పలుకుతూ; ఆజీిమిన వారిన్‌= ఆ(క్రమించిన (బాధించిన) వాళ్ళను; నుణుమాడుచున్‌= చూర్ణం గావిస్తూ; వీరవ్రతంబున్‌= 
వీరుడు ఆచరించే పుణ్యకార్యాన్ని; ధీరత్వనిష్టన్‌+సలుపుచుండెన్‌= ధైర్యం యొక్క పూనికతో నిర్వర్తించాడు. 

తాత్సర్యం: అభిమన్యుడు అశ్వత్థామ గుర్రాలను, రథసారథినీ చావమోదాడు, మన యోధుల బాణాలతో 
ముండ్లపందివలె అయి శకునివైపుకు మరలాడు. అతడికి రక్షగా ఉండి అడ్డపడ్డ ఇరవై ఏడుగురు శూరులైన 
గాంధారులను చంపాడు. ఆవరించి తనను ఎదుర్కొన్న పదిమంది వసాతి రాజులను ఏనుగులతోపాటు పీనుగులను 
చేశాడు. అక్కడక్కడా మీదికి ఉరుకుతున్న ఏడుగురు కేకయులను రథాలతో పాటు సవిలాసంగా నుగ్గునూచం 
కావించాడు. అలసి యుద్దానికి విముఖంగా తొలగిపోయే యోధులను ఎత్తిపొడుపు మాటలతో నొప్పించాడు. 
ఆ(క్రమించిన వాళ్ళను చూర్లం చేస్తూ వీరవ్రతాన్ని మహాధీరత్వంతో నిర్వర్తించాడు. 


ఉ. ఆ సమయంబునం గడంగి | యాయిత మైన రథంబుతోడ దౌ 
శ్యాసని రా నతం డడరి సారథి. జంపి హయంబులం బడన్‌ 
వ్రేసిన నాతం డల్గి గద వే కొని యుద్ధతిం దేరు డిగ్గ ను 
ద్ధాసితమూర్తులం బొలిచె భ్రాతృకుమారయుగం బుదాత్తమై. 120 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; కడంగ= ప్రయత్నించి; ఆయితము+ఐన, రథంబుతోడన్‌= సిద్దమైన తేరుతో; 
దౌశ్చాసని= దుళ్ళాసనుడి కొడుకు; రాన్‌= రాగా; అతండు= అభిమన్యుడు; అడరి= విజృంభించి; సారథిన్‌+చంపి= సూతుడిని 
సంహరించి; హయంబులన్‌= గుర్రాలను; పడన్‌ (వ్రేసినన్‌= చంపగా; ఆతడు= దుశ్శాసనుడి కొడుకు; అల్గి= కోపపడి; గదన్‌= 
గదాయుధాన్ని; వేకొని= శీఘ్రంగా తీసికొని; ఉద్దతిన్‌= గర్వంతో; తేరున్‌+డిగ్గన్‌= రథాన్ని దిగగా; బ్రాతృ+కుమార, యుగంబు= 
అన్నదమ్ముల కొడుకుల జంట; ఉదాత్తము+ఐ= ప్రియమైనదై (ఒప్పిదమై); ఉద్భాసితమూర్తులన్‌= మిక్కిలి (ప్రకాశమానాలైన 
రూపాలచేత; పొలిచెన్‌= అందగించింది. 


తాత్పర్యం: అంతలోనే రథాన్ని సిద్దం చేసికొని దుశ్చాసనుడి కొడుకు రాగా, అభిమన్యుడు విజృంభించి అతడి 


సారథినీ, గుర్రాలనూ హతమార్చాడు. అపుడు దౌశ్ళాసని కోపపడి గదను తీసికొని రథం దిగిరాగా ఆ అన్నదమ్ముల 
కొడుకుల జంట ఎంతో ఒప్పిదమై (ప్రకాశమాన రూపాలతో అందగించింది. 


అభిమన్యు దుశ్శాసన సుతు లిరువురు( జచ్చుట (సం. 7-48-8) 


తే. ఇవ్విధంబునం గదిసి నరేంద్రముఖ్య! । నీదు మనుమలు సూపటి నెమ్మనముల 
కద్దుతంబును శోకంబు నావహిల్ల | లావు వెరవును మెజియ. జలంబు నెఅయ. 121 


ప్రతిపదార్థం: నర+ఇంద్రముఖ్య!= రాజశ్రేష్టా!(ధృతరాష్ట్ర మహారాజా!); ఈ+విధంబునన్‌= ఇట్లా; కదిసి= సమీపించి; నీదు 
మనుమలు= నీ మనుమళ్ళు; చూపజ+నెజ+మనములకున్‌= చూచేవాళ్ళ నిండైన మనస్సులకు; అద్భుతంబును= ఆశ్చర్యమూ; 
శోకంబున్‌= దుఃఖమూ; ఆవహిల్లన్‌= కలిగేటట్టు; లావు= బలం; వెరవు= ఉపాయం; మెజయన్‌= ్రకాశించగా; చలంబు= 
(మత్సరం) పట్టుదల; నెజయన్‌= నిండుకోగా. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టా ఒకరినొకరు కదనంలో కవిసిన నీ మనుమళ్ళు చూచేవాళ్ళకు ఆశ్చర్యం, 
శోకం కలిగేటట్టు, బలమూ, ఉపాయమూ ప్రకాశించగా పట్టుదల నిండుకోగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  జండొరుమీంది కోపమున నుగ్రత( బోరి రుదగ్రులై గదల్‌ 
మండ గ, నెత్తురుల్‌ సెదర మాంసము పిండిగ నెంపనుగ్గు లొం 
డొండ ధరిత్రిపై( దొరంగ నొప్పెడు మేనులు వ్రాల వానిలో 
నుండక ప్రాణముల్‌ వెడలె నుబ్బున6 గ్రాల(గ దేవకామినుల్‌. 122 


ప్రతిపదార్థం: ఒండొరు మీ(ది కోపమునన్‌= ఒకరిపై మరొకరికి ఉండే క్రోధం (అలుక) చేత; ఉద([గ్రులు+ఐ= భయంకరులై; 
గదల్‌+మండంగన్‌= గదలు మంటలు రేగగా; నెత్తురుల్‌+చెదరన్‌= రక్తం చిందిపడగా; మాంసము+పిండిగన్‌= మాంసం 
ముద్దయినట్టుగా; ధరి(త్రిపైన్‌= నేలమీద; ఎమ్ము+నుగ్గులు= ఎముకల చూర్లం (పొడి); ఒండు+ఒండ= క్రమక్రమంగా; తొరంగన్‌= 
రాలగా; ఉ(గ్రతన్‌= భయంకరంగా; పోరిరి= పోరాడారు; ఒప్పెడు మేనులు= అందమైన శరీరాలు; వ్రాలన్‌= పడిపోగా; దేవకామినుల్‌= 
అప్పరసలు; ఉబ్బునన్‌+(క్రాల(గన్‌= సంతోషంతో తేలగా; వానిలోన్‌= ఆ శరీరంలో; ఉండక= ఉండలేక; ప్రాణముల్‌+వెడలెన్‌= 
ప్రాణాలు పోయాయి. (అనగా ఆ ఇరువురూ మరణించారు). 


తాత్సర్యం: ఒకరిపై ఒకరు కోపంతో గదలు నిప్పులు రాలేటట్లు, నెత్తురు చిందేటట్టు, మాంసం ముద్ద అయ్యేటట్టు, 
ఎముకలపొడి నేలపై రాలేటట్లు భయంకరంగా యుద్దం చేశారు. ఆ ఇరువురి అందమైన శరీరాలు నేలరాలగా 
అప్పరసలు చాలా సంతోషించారు. వాళ్ళ (ప్రాణాలు శరీరాలలో నిలవలేక వెలుపలికి వెళ్ళాయి. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇ త్రెబింగున. 123 
తాత్సర్యం: ఈ విధంగా. 


చ. వనగజ మంబుజాకర మవారణ. జొచ్చి కలంచి యాడ(గా 
మనమున గొంకులేక కృప మాలిన బోయలు ముట్టి చంపు చా 
డ్పున భవదీయ సేన పొరిపుచ్చంగ జుట్టునుముట్టి పార్టనం 
దను నలయించి నిర్భయ విధంబున జంపి రనేక సైనికుల్‌. 124 


ప్రతిపదార్థం: వనగజము= అడవి యేనుగు; అంబుజాకరమున్‌= తామరకొలనిని; అవారణన్‌+చొచ్చి= అడ్డులేకుండా ప్రవేశించి; 
కలంచి= కలత కలిగించి; ఆడంగాన్‌= వినోదించగా; మనమునన్‌= మనసులో; కొంకు+లేక= జంకులేకుండా; కృపమాలిన+బోయలు= 
దయవదలిపెట్టిన బోయవాళ్ళ; ముట్టి= సమీపించి; చంపుచాడ్సునన్‌= చంపేవిధంగా; భవదీయసేనన్‌= నీ సైన్యాన్ని; పొరిపుచ్చంగన్‌= 
చంపగా; అనేకసైనికుల్‌= పలువురు భటులు; పార్టునందనున్‌= అభిమన్యుడిని; చుట్టునుముట్టి= చుట్టుకొని; అలయించి= అలసట 
కలిగించి; నిర్ణయ విధంబునన్‌= దయ లేనివిధంగా; చంపిరి= చంపారు. 


తాత్సర్యం: అడవి యేనుగు కొలనులోకి అడ్డులేకుండా ప్రవేశించి (క్రీడిస్తూ ఉండగా, మనస్సులో జంకు లేకుండా 
దయలేని బోయవాళ్ళు దగ్గరచేరి చంపే విధంగా అభిమన్యుడు నీ సైన్యాన్ని చంపగానే, అనేక సైనికులు 
అభిమన్యుడిని చుట్టుముట్టి అలసట కలిగించి దయమాలి చంపారు. 


వ. అట్టియెడ. 125 
తాత్సర్యం: ఆ సందర్భంలో. 


సీ, జగము లన్నియును దేజంబున వెలింగించి । యపరాద్రి సేరిన తపనుమాడ్కిం 
దటిఛైన కానలు దరికొని నీటుగా । జేసి యాణిన దవశిఖి విధమున, 
గగనంబుతో రాయు కరడులుగల జలం । బివుర( బాలిన మహార్ణవము కరణి, 
నున్నతగతి సెడి యుర్విపై( గడు విన్న । నై పడియున్న సుధాంశుభంగి 


తే.  బీరమున( దమవారికి( బెం పొనర్షి । యరుల సమయించి వసమటి యనువు దప్పి 
తెగియు. జూడ్కికి( జాల వ్రేగగుచు( బొలిచె | మహితమూర్తిశోభితు( డభిమన్యు. డధిప! 126 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; మహిత+మూర్తి+శోభితుండు= ఒప్పిదమైన ఆకారంచేత ప్రకాళించేవాడు (అయిన); అభిమన్యుండు; 
తేజంబునన్‌= తన కాంతిచేత; జగములు+అన్నియున్‌= లోకాలు అన్నీ; వెలింగించి= వెలిగేటట్టు చేసి; అపర+అద్రిన్‌= పడమటి 
కొండను(అస్తగిరిని); చేరిన= పొందిన; తపను, మాడ్కిన్‌= సూర్యుడివలె; తలఅచు+ఐన కానలు= దట్టము అయినట్టి అడవులు; 
దరికొని= కాల్చి; నివుణు(నీజు)+కాన్‌+చేసి= బూడిద కావించి; ఆజీన= ఆరిపోయిన; దవళిఖి+విధమునన్‌= కార్చిచ్చు మాదిరి; 
గగనంబుతోన్‌+రాయు= ఆకాశంతో ఒరసికొనే; కరడులు= అలలు; కల= కలిగిన; జలంబు= నీరు; ఇవురన్‌+పాతిన= ఇంకిపోయిన; 
మహా+అర్లవము, కరణిన్‌= పెద్ద సము(ద్రంవలె; ఉన్నత,గతి,చెడి= ఉపరి(పై) (లేదా గొప్ప) సంచారాన్ని విడిచి; ఉర్విపైన్‌= నేలమీద; 
కడు+విన్ననై= మిక్కిలి దైన్యాన్ని పొంది; పడి+ఉన్న= పడిపోయి ఉన్న; సుధాంశు+కరణిన్‌= చంద్రుడివలె; బీరమునన్‌= శౌర్యంచేత; 
తమవారికిన్‌= తన పక్షంవారైన పాండవులకు; పెంపు+ఒనర్భి= పేర్మిని కలిగించి; అరులన్‌= శత్రువులను; సమయించి= చంపి; 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 197 


వసము+అటీ= వశం తప్పి (స్వాధీనతను కోల్పోయి); అనువు తప్పి= అవకాశం లేదా ఆనుకూల్యం చెడి; తెగియున్‌= చచ్చియు; 
చూడ్కికిన్‌= చూపునకు; చాలనవ్రేయ+అగుచున్‌= మిక్కిలి బరువు అవుతూ; పొలిచెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మహనీయమైన ఆకారంతో ప్రకాశించే అభిమన్యుడు తన తేజస్సుతో లోకాల 
నన్నిటినీ వెలిగించి పడమటి కొండను చేరిన సూర్యుడి మాదిరి, దట్టమైన అడవులను కాల్చి బూడిదచేసి ఆరిపోయిన 
దావాగ్ని వలె, ఆకాశంతో ఒరుసుకొనే అలలుండే నీళ్ళు ఇంకిపోయిన మహాసముద్రం మాదిరిగా, పై సంచారాన్ని 
విడిచి, నేలపైన మిక్కిలి దీనంగా పడి ఉండే చంద్రుడివలె, శౌర్యంతో పాండవులకు ఎంతో పెంపు కలిగించి, 
శత్రువులను సంహరించి, వశంతప్పి, అనుకూలత చెడి మరణించికూడా, చూపునకు మిక్కిలి భారం అవుతూ 


ప్రకాశించాడు. 


విశేషం: అలం: మాలోపమ. ఒకటికి నాలుగు సీసపద్య పాదాలలో మాలోపమాలంకార శోభితంగా మహిత శోభితుడైన అభిమన్యుడి 
ఆకార గుణ విశేషాదులు అభివర్లించబడ్డాయి. తేజస్సు, ప్రతాపం, సౌందర్యం అనే లక్షణాలు వశం తప్పి (స్వాధీనత చెడి) 
అనుకూలత్వాన్ని కోల్పోయినా, చూచేవారికి మహాభారంగా యుద్దరంగంలో పడివుండే దృశ్యాన్ని తిక్కన ఇక్కడ వర్షించాడు. 
అభిమన్యుడి మరణాన్ని తెలిపే మొదటిపద్యం ఇది. 


ఉ.  నెత్తుటం దోంగి నేల యెఅనింగి తెజింగున నుండె; నక్కుమా 
రోత్తము( డందు( జంద్రుక్రియ నొప్పె సితాయుధ ఖండభూషతో 
దాత్తమణిప్రతానములు తారల చందము నొంది యంద మై 
యత్తటి నుల్లసిల్లై వసుధాధిప! చూపటిపిండు చూడ్కికిన్‌. 127 


ప్రతిపదార్థం: వసుధా+అధిప!= రాజా! చూపటు, పిండు, చూడ్కికిన్‌= చూచేవాళ్ళయొక్క మొత్తం చూపులకు; నెత్తుటన్‌+తో(గ= 
రక్తంతో తడిసి; నేల= భూమి; ఎటు, నింగి, తెజంగునన్‌= ఎర్రటి ఆకాశం మాదిరి; ఉండెన్‌= ఉండింది; ఆ+కుమార+ఉత్తముండు= 
కుమారశ్రేష్ణుడైన ఆ అభిమన్యుడు; అందున్‌= ఆ నేలమీద; చంద్రు క్రియన్‌= చంద్రుడివలె; ఒప్పెన్‌= (ప్రకాశించాడు; 
సిత+ఆయుధ+ఖండ= విరిగిన తెల్లని ఆయుధాల ముక్కలు; భూషణ= నగలైన; ఉదాత్త, మణి, ప్రతానములు= గొప్పు రత్నాల 
మొత్తాలు; తారల, చందమున్‌= నక్షత్రాలవలె; ఒంది= పొంది; ఆ+తణిన్‌= ఆ సందర్భంలో; అందము+ఐ= చక్కదనమూ, 
సౌందర్యమూ కలిగినదై; ఉల్లసిల్లైన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: రాజా! చూచేవాళ్ళ చూపులకు నెత్తుటితో తడిసిన నేల, ఎర్రని ఆకాశంవలె ఉండింది. అభిమన్యుడు 
ఆ నేలమీద చం(ద్రుడి విధంగా ఒప్పారాడు. తెల్లటి ఆయుధాల ముక్కలూ, విరిగిన ఆభరణాలలోని గొప్పగొప్ప 
మణులూ నక్షత్రాల మాదిరి ఉండగా ఎంతో అందంగా ఆ సందర్భంలో అగుపించాడు. 
విశేషం: అంతకుముందు సీసపద్యం చివరిపాదంలో 'సుధాంశుభంగి” అని ఉన్నది. ప్రస్తుత పద్యం ఉత్పలమాలా వృత్తంలో 
చంద్రు క్రియ” విరిగిన వివిధాయుధాలు నగలలోని, మణులూ నక్షత్రాల మాదిరి పడి ఉండగా ప్రకాశించినట్లు తిక్కన అభివర్షించాడు. 
చంద్రుడి ప్రసక్తికి అనుగుణంగా 'ఉత్సలమాలి లో విషయాన్ని వివరించటం తిక్కన ఛందళ్ళిల్పజ్ఞతను సూచిస్తూ ఉన్నది. 
సీ.  కరికళేబరములు ధరణీధరములు, దు । రంగ గాత్రమ్ములు గ్రాహసమితి, 

నరశరీరములు మీనములు, గౌక్షేయక । క్షురికాది శస్రంబు లురగకులము, 

రుధిరార్థ్రశరములు రుచిర ప్రవాళముల్‌, | ప్రేవుల ప్రోవులు ఫేనతతులు, 

నెత్తురు వెల్లువ నీళులు భూషణ । స్తోమాస్థిచయము తుమురు లిసుక 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. గాంగ నంబురాశి కరణి సంగ్రామ భూ । భాగ మొప్పు మిగుల భవ్యయోగ 
నిద్ర నున్న విష్ణునికి. బాటి యగుచు శో । భిల్లె నమ్మురారియల్లు( డందు. 128 


ప్రతిపదార్థం: కరి+కళేబరములు= ఏనుగుల దేహాలు; ధరణీధరములు= కొండలు; తురంగ+గాత్రమ్ములు= గుర్రాల 
శరీరాలు; (గ్రాహ+సమితి= మొసళ్ళ గుంపు; నరశరీరములు= మానవుల దేహాలు; మీనములు= చేపలు; కౌక్షేయక+క్షురిక+ఆది, 
శస్త్రంబులు= ఖడ్లాలూ, క్షురికలూ (మంగలికత్తి వంటివి) మొదలైన ఆయుధాలు; ఉరగకులము= _ పాములమొత్తం; 
రుధిర+ఆ(ర్ద, శరములు= నెత్తుటితో తడిసిన బాణాలు; రుచిర+(ప్రవాళముల్‌= (ప్రకాశించే పగడాలు; (పేవుల+(ప్రోవులు= 
పేగుల మొత్తాలు; ఫేన+తతులు= నురుగుల గుంపులు; నెత్తురు+వెల్లువ= రక్తంయొక్క (ప్రవాహం; నీళులు= నీళ్ళు; భూషణ, 
స్తోమ అస్థి చయముల తుమురు= ఆభరణాల మొత్తం యొక్కయూ, ఎముకల మొత్తం యొక్కయూ పొడుము (రాలినపొడి); 
ఇసుక+కాంగన్‌= ఇసుక కాగా (అయినట్లుగా); అంబురాశి+కరణిన్‌= సముద్రం మాదిరి; సం(గ్రామ+భూభాగము= 
యుద్దంయొక్క రంగస్థలం; ఒప్పు+మిగులన్‌= అందం అతిశయించగా; భవ్య, యోగనిద్రన్‌+ఉన్న= శ్రేష్టమైన యోగనిద్రలోఉండే; 
విష్ణునికిన్‌+పాటి+అగుచున్‌= విష్ణుదేవుడితో సాటి అవుతూ; అందున్‌= ఆ రణరంగంలో; ఆ+మురారి+అల్టుండు= శ్రీకృష్ణుడి 
మేనల్లుడు; శోభిల్లైన్‌= వెలుగొందాడు. 


తాత్సర్యం: ఆ రణరంగం ఒక మహాసముద్రం వలె ఉన్నది. అందులో ఏనుగుల దేహాలే కొండలు, గుర్రాల 
శరీరాలే మొసళ్ళు, మానవుల దేహాలే చేపలు, ఖడ్లాలూ కత్తులూ మొదలైన ఆయుధాలే పాములు, నెత్తుటితో 
తడిసిన బాణాలే పగడాలు, (పైగులే నురుగు, రక్త ప్రవాహమే నీరు, ఆభరణాల ఎముకల పొడియే ఇసుక. అటువంటి 
రణరంగం అనే మహాసముద్రంలో యోగనిద్రలో ఉండే విష్ణువునకు సాటిగా శ్రీకృష్ణుడి మేనల్లుడు అభిమన్యుడు 
వెలుగొందాడు. 

విశేషం: భవ్యయోగని[ద్రలో ఉండే మహావిష్ణువుతో అభిమన్యుడిని పోల్చడం ఇందులోని విశేషం. అర్జున పుత్రుడనో, సుభద్రాతనయుడనో, 
బాలుడనో అనకుండా మురారి అల్బుడని పేర్కొనటం ఎంతో జౌచిత్యవంతం. మామపోలికలు మేనల్లుడిలో కన్పించాయి అనే 
సూచన 'అమ్మురారి యల్టుండు” అనే ప్రయోగంలో సుస్పష్టం. అలంకారం: రూపకం. 

వ. అ బ్ఞాలుండు. 129 
తాత్సర్యం: బాలుడైన అభిమన్యుడు. 

విశేషం: అభిమన్యుడిని తిక్కన ఎక్కువగా ఆ శిశువు, ఆ బాలుడు, ఆ కుమారశ్రేష్ణుడు వంటి విశేషగుణాలతోనే పేర్కొన్నాడు. 


ఒక్క పిల్లవాడిని అంతమంది మహాయోధులు ఆ విధంగా చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చారే అన్న అభిప్రాయానికి ఇటువంటి 
విశేషణాలే ఎంతో రసస్ఫోరకంగా ఉంటాయి అని తిక్కన ఉద్దేశం. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే, మహితలావణ్యమును, సుకుమారమైన | యంగమును, బూరచంద్ర నిభాననంబుం 
గ్రొత్తపెంపుగ నెంతయు. గొమరు మిగిలి । చెన్ను. దలకట్టునై పడియున్న( జూచి. 130 


ప్రతిపదార్థం: మహిత, లావణ్యమునున్‌= మిక్కిలి ఒప్పిదమైన శరీరకాంతితో; సుకుమారము+ఐన= కోమలమైన; అంగమును= 
దేహమున్నూ; పూర్ణచంద్ర, నిభ+ఆననంబున్‌= నిండుచందురుడితో సమానమైన ముఖమున్నూ; క్రొత్త పెంపుగన్‌= నవోదయంగా; 
ఎంతయున్‌= మిక్కిలి; కొమరు మిగిలి= అందం అతిశయించి; చెన్ను+తలకట్టును+ఐ= అందమైన తలపాగా కలిగి; 
పడి+ఉన్నన్‌+చూచి= (రణరంగంలో నేలపై) పడి ఉండగా చూచి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 199 


తాత్పర్యం: గొప్ప సౌందర్యంతో కోమలమైన దేహాన్నీ, నిండు చందురుడితో సమానమైన ముఖాన్నీ కలిగి అందం 
అతిశయించగా, తలపాగాతో నేలసై పడి ఉండే అభిమన్యుడిని చూచి. 
విశేషం: అలం: ఉపమ. 'మహితి అనే విశేషణాన్ని అభిమన్యుడిని ఉద్దేశించి తిక్కన పలుమారులు ప్రయోగించాడు. 'లావణ్యం' 
అనటంవలన అభిమన్యుడిలోని నైగనిగ్యం విదితం. అందగాళ్ళలో చంద్రుడు అందరికంటె మేలుబంతి. అందుకే అభిమన్యుడి 
అందాన్ని అనేక సందర్భాలలో కవి చంద్రుడితో పోల్పాడు. అందమైన తలపాగాతో పడి ఉండటం మరొక విశేషం. అది పరివేషం 
వలె అందాన్ని ఇనుమడింపజేస్తూ ఉన్నదని ధ్వని. 
క నీసైనికు లెంతయు సం । తోసిల్లుచు నార్చి రపుడు దుఃఖితులై కుం 

తీ సుతులవారు, దీనద । శాసంగతులైరి బాష్పజలములు దొర(గన్‌. 131 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; నీ సైనికులు= నీ సేనలు(యుద్దవీరులు); ఎంతయున్‌= మిక్కిలి; సంతోసిల్లుచున్‌= 
సంతోషిస్తూ (ఆనందపడుతూ); ఆర్బిరి= గర్జించారు; కుంతీసుతులవారు= పాండవులు అనే నీకు సంబంధించినవాళ్ళు; 
దుఃఖితులు+ఐ= దుఃఖాన్ని పొందినవారై; బాప్పజలమును= కన్నీటిని; తొరంగన్‌= కారుస్తుండగా; దీనదశా సంగతులు+ఐరి= 
దైన్యంతో కూడినవారు అయ్యారు. 
తాత్సర్యం: అప్పుడు నీ సైనికులు ఎంతో సంతోషంతో అరచి బొబ్బలు పెట్టారు. కుంతీ కుమారులైన పాండవులు 
మిక్కిలి దుఃఖంతో కన్నీరు కారుస్తూ దైన్యాన్ని పొందారు. 
నిశేషం: 'కుంతీసుతులవారు” అనటం ఒక (క్రొత్త ప్రయోగం. “పాండవులు అనే నీకు సంబంధించిన బంధువుల” అనే అర్థంలో 
“వారు” అనే పదం (ప్రయుక్తం. 
క _ నెటి దప్పంబడి పెల్లుగ । నొబిలెడి నరవాజికరుల యులి వభిమన్యుం 

డలిమురి( బడుటకు వగ మది(। బఠిగొన నిల పెలుచ నటిచుభంగి( జెలంగెన్‌. 132 
ప్రతిపదార్థం: నెజి+తప్పంబడి= ప్రజ్ఞ తప్పి; పెల్టుగన్‌= అధికంగా; ఒజలెడి= పడిపోయే; నర,వాజి, కరుల= సైనికుల, గుర్రాల, 
ఏనుగుల; ఉలివు= శబ్దం; అభిమన్యుండు= అభిమన్యుడు; పడుటకున్‌= ఒరిగి నేలపై పడటానికి; అఖిముటిన్‌= కలతతో; మదిన్‌= 
మనస్సులో; వగ+పటి గొనన్‌= దుఃఖం బాధించగా; ఇల= భూమి; పెలుచన్‌= అధికంగా; అజచుభంగిన్‌= అబిచినట్లుగా; చెలంగెన్‌= 
ఒప్పింది. 
తాత్పర్యం: ప్రజ్ఞ తప్పి మిక్కిలి విలపిస్తూ భటులు, గుర్రాలు, ఏనుగులు చేసే శబ్దం, అభిమన్యుడు నేలకు 
ఒరిగినందుకుగా మనస్సులోని కలతతో దుఃఖం బాధించగా భూమి (నేల) యే అధికంగా అరుస్తూ ఉన్నట్టు 
అనిపించింది. 


విశేషం: అలం: ఉ[త్రేక్ష. గజతురగ పదాతివర్గం చేసే ఘోషకు నేలయే విలపిస్తుందన్నట్టు ఊహించటం ఈ పద్యంలోని విశేషం. 
వ. ఆ సమయంబున. 133 
తాత్పర్యం: ఆ సందర్భంలో. 


క _ 'పెక్కండ్రు గూడి యిమ్మెయి । నొక్కని. జంపుట యధర్మ మోహో!’ యని న 
ల్లిక్కులను బెద్దయెలు(గున । నక్కజముగ భూత సంచయంబులు వలికెన్‌. 134 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పెక్కండ్రు+కూడి= అనేకులు ఒకటిగా గుమిగూడి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఒక్కనిన్‌= ఒకే ఒక పసిబాలుడిని; 
చంపుట= చంపటం; ఓహో!= అయ్యో; అధర్మము= అవినీతి(అన్యాయం); అని= అంటూ; నల్‌+దిక్కులను= నాలుగువైపులా; 
అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; పెద్ద ఎలుంగునన్‌= పెద్దశబ్దంతో (బిగ్గరగా); భూతసంచయంబులు= భూతాల మొత్తాలు (అనగా 
సమస్త ప్రాణికోటి, పంచభూతాలు); పలికెన్‌= ఘోషించాయి. 


తాత్సర్యం: “ఈ విధంగా అనేకులు గుమిగూడి ఒక్కడిని చంపటం అధర్మం” అంటూ నాలుగు దిక్కుల నుండి 

ఆశ్చర్యంగా పెద్దధ్వనితో సమస్త భూతకోటి ఘోషించింది. 

వ. ఇట్లు శౌర్య సార సంపాదిత రౌద్రుండైన సౌభద్రుండు వడుటయు, వారి బలంబులు టిచ్చవడి, భండనంబు 
దక్కి తలరిన, ధర్మపుత్రుండు ప్రబలయోధవీరలోకంబు నాలోకించి యిట్లనియె. 135 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; శౌర్య, సార, సంపాదిత, రౌద్రుండు+ఐన= పరాక్రమం యొక్క అతిశయంచేత 
సంపాదించబడిన రౌ(ద్రరసం కలవాడైన; సౌభ(ద్రుండు= సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు; పడుటయున్‌= (నేలకు ఒరగగా) 
నేలకూలగా; వారి+బలంబులు= ఆ పాండవుల సేనలు; జిచ్చవడి= చేష్టలు దక్కి (సంభ్రమపాటు చెంది); భండనంబు దక్కి= 
యుద్దాన్ని ఉడిగి (విరమించి); తలరినన్‌= కలతచెందగా; ధర్మపుత్రుండు= ధర్మరాజు; ప్రబల, యోధవీర, లోకంబున్‌= మిక్కిలి 
బలవంతులైన; యుద్దవీరుల సమూహాన్ని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా పరాక్రమాతిశయంచేత రౌద్ర రసాకారుడైన అభిమన్యుడు నేలకొరగటం చేత 
పాండవసేనలు చేష్టలు దక్కి, పోరు మాని, కలతచెంది ఉండగా ధర్మరాజు యుద్ధవీరులను చూచి ఇట్లా అన్నాడు: 


విశేషం: సౌభద్రుడికి ప్రయోగించిన విశేషణం ఎంతో గంభీరంగా ఉన్నది. కానీ, వెంటనే 'పడుటయు” అనే క్రియాపదం ఎంతో 
దైన్యాన్ని సూచిస్తూ ఉన్నది. ఇచ్చట ఆదేశంచేత కలిగిన వకారం వలన దైన్యస్థితి వలె ఆవిష్కరించబడింది. అదే పరుషాన్ని ప్రయోగించి 
ఉంటే అంతగా ఆ దైన్యం అభివ్యక్తం అయి ఉండేది కాదు. 


సీ. “మార్దలంబులు నొచ్చి, మాతంగములఈ గూల్చి, రథరాజి. గల(చి, తురంగమముల. 
ద్రుంచి, పదాతులం దునుమాడి పెక్కండ్రు । సైనిక ప్రవరుల సమయ. జూచి 
మూంకల విరియించి, వీంక నాచార్యాది | యోధుల నెల్లను నొక్కదెసకు 
వెలిచి, వియచ్చరుల్‌ వినుతింప నాకంబు | చూఅగొన్నట్టి యర్దునతనూజు. 


ఆ. జూచి మనకు నేల శోకింప! వైరుల | గం డడంచి గెలుపు గంద ముచిత 
భంగిం; బ్రొద్దుకొలంది పరికించి మనసైన్య । ముల మరల్త మెలమి దలకొనంగ.” 136 


ప్రతిపదార్థం: మార్చలంబులు+చొచ్చి= శత్రుసైన్యాలలో దూరి; మాతంగములన్‌+కూల్చి= ఏనుగులను పడగొట్టి; రథరాజిన్‌= 
రథాల వరుసను; కల(చి= కలతకలిగించి; తురంగమములన్‌= గుర్రాలను; (త్రుంచి= చంపి; పదాతులన్‌= కాల్చలాన్ని; తునుమాడి= 
సంహరించి (ఇట్టు చతురంగ బలాలనూ హతంచేసి అని భావం); పెక్కం(డ్రు= అనేకులు; సైనిక ప్రవరులన్‌= సేనలలో ఉండే 
శూరులను; (సైనిక (శ్రేష్టులను); సమయన్‌+చూచి= చంపజూచి; మూంకలన్‌+విరియించి= దట్టంగా గుమిగూడి ఎదిరించిన 
భటులను చెదరగొట్టి; వీ(కన్‌= ఉత్సాహంతో; ఆచార్య+ఆది, యోధులన్‌+ఎల్లను= ద్రోణుడు మొదలైన శూరులను అందరినీ; 
ఒక్క, దెసకున్‌, వెలిచి= ఒకవైపు తెచ్చి; వియత్‌+చరుల్‌= దేవతలు; వినుతింపన్‌= పొగడుతూ ఉండగా; నాకంబు= స్వర్గాన్ని; 
చూజగొన్నట్టి= కొల్లగొట్టినటువంటి; అర్జునతనూజున్‌= అభిమన్యుడిని; చూచి= కనుగొని; మనకున్‌= మనకు; శోకింపన్‌?+ఏల?= 
దుఃఖపడటం ఎందుకు?; వైరుల, గండు+అడంచి= శత్రువుల గర్వం (పోకార్చి) అణచి; గెలుపు కందము= గెలుపును పొందుదాం; 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 201 


ఉచితభంగిన్‌= తగినవిధంగా; ప్రాద్దుకొల(ది= ప్రొద్దు ఉన్నంతవరకూ; పరికించి= చూచి; ఎలమి+తలకొనంగన్‌= ధైర్యం కలుగగా( 
వికాసం ఒనగూడేటట్లు); మన సైన్యములన్‌= మన సేనలను; మరల్తము= శిబిరానికి మరలిద్దాం. 


తాత్సర్యం: శత్రు సైన్యాలలో దూరి, ఏనుగులను, రథాలను, గుర్రాలను, కాల్బలాన్ని నేలకూల్చి అనేక శూరులు 
కలిసి తనను చంపజూచినప్పుడు ఆ మూకలను చెదరగొట్టి, ద్రోణాదియోధులందరినీ ఒక దిక్కుకు తెచ్చి, దేవతలు 
పొగడుతూ ఉండగా, స్వర్గాన్ని కొల్లగొట్టిన అభిమన్యుడిని చూచి మన కెందుకు దుఃఖం? శత్రువుల గర్వాన్ని అణచి 
మనం జయిద్దాం. ప్రొద్దు ఎంతఉందో చూచి, ధైర్యంగా మన సేనలను శిబిరాలకు మరలిద్దాం.” 


విశేషం: “యుద్దం అన్నప్పుడు విజయమో, వీరస్వర్గమో! ఆ వీరస్వర్గాన్ని విజయుడి కొడుకు తన అసమాన పరాక్రమాన్ని చూపి 
పొందగలిగాడు. అందుకు మనం దుఃఖపడాల్సిన పనిలేదు. ఇక విజయం మనం సాధించాలి” అంటూ ధర్మరాజు చెప్పిన మాటలలో 
అతడికి యుధిష్టిరుడనే పేరు ఏ విధంగా సార్థకమో సూచించబడింది. 'అర్జునతనూజు అనే ప్రయోగంలో తండ్రి నుండి పుణికి 
పుచ్చుకొన్న అభిమన్యుడి కీర్తిధావళ్యం ప్రతిబింబిస్తూ ఉన్నది. 


వ. అని పలికి బరవసంబు సేసి సేనలం బురికొల్పికొని యవష్టంభ విజృంభితుండయి నిలిచె; బదంపడి 
యరుణకిరణుం డపరమహీధరంబు మౌళికి సరసీరుహశేఖరంబై చెలువారం, దదనంతరంబ రిత్తచోట్లును 
నెత్తుటన్‌ జొత్తిల్లు చున్నట్లుండె(; బిండుగట్టి పిశాచనిశాచరులు నలిరేంగి రక్తపానంబును 
మాంసఖాదనంబునుం జేయుచు మోదంబునం బొందుచు నాడుచు పాడుచుండు కలకలంబునను 
గుణపభక్షణవ్యగ్ర విహంగ సముదయతుములంబునను, బలలఖాదన సంరంభ శివా నివహ 
కోలాహలంబునను, బరమాభీలంబైన సంధ్యాకాలంబు నిరూపించి నిజ శిబిరంబులకు నుభయబలంబులుం 
బోయె; నప్పుడు నీకొడుకు లుబ్బునం గొమరు మిగిలి యరిగిరి;కౌంతేయులు చిన్నబోయిన యాననంబులతో 
శోకసంతప్త చిత్తులయి చని; రివ్విధంబున ధర్మతనయుండు దననికేతనంబున కరిగి యచట నిఖిల 
పరిజనంబులుం దానును సన్నాహంబు లెడలించి శూన్యాకారులై యున్న సమయంబునం దమ్ముని దెస 
కూరిమి నారం గూరినవగ పెంపున ధైర్యంబు సొంపటి వివర్ణవదనుం డగుచు నిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అని+పలికి= ఆ (ప్రకారంగా మాటాడి; బరవసంబు+చేసి= ధైర్యం చేసి; సేనలన్‌= సైన్యాలను; పురికొల్పికొని= 
కలిసేటట్టు గావించి (ప్రేరేపించి); అవష్టంభ+విజృంభితుండు+అయి= గర్వంతో విజృంభించినవాడై; నిలిచెన్‌= నిలిచాడు;పదంపడి= 
పిదప; అరుణకిరణుండు= సూర్యుడు; అపరమహీధరంబు మౌళికిన్‌= అస్తాద్రిశిఖరానికి (పడమటి కొండ కొనకు); 
సరసీరుహశేఖరంబు+ఐ= తామర సిగదండయై; చెలువారన్‌= ఒప్పగా; తద్‌+అనంతరంబు+అ= ఆ పిదప; రిత్తవోట్టును= 
శూన్య(ప్రదేశాలున్ను; నెత్తుటన్‌= రక్తంతో; బొత్తిల్లుున్నట్టు+ఉండెన్‌= ఎర్రవారినట్టుగా తోచాయి; పిండుగట్టి= గుంపుగాచేరి; పిశాచ, 
నిశాచరులు= (పేతాలు, రాక్షసులు; నలిరేంగి= విజృంభించి; రక్తపానంబును= నెత్తురు త్రాగటం; మాంసఖాదనంబునున్‌= మాంసం 
తినటం; చేయుచున్‌= చేస్తూ; మోదంబునన్‌ పొందుచున్‌= సంతోషిస్తూ; ఆడుచున్‌, పాడుచుండు కలకలంబునను= ఆడుతూ 
పాడుతూ చేసిన అలజడి చేతను; కుణప; భక్షణ, వ్యగ్ర, విహంగ, సముదయ, తుములంబునను= పీనుగులను తినటంలో ఆసక్తిగల 
పక్షుల దొమ్మి పోరాటం వలనను; పలల, ఖాదన, సంరంభ, శివా నివహ కోలాహలంబునను= మాంసాన్ని తినటంలో తొందరపాటుగల 
ఆడునక్కల మొత్తం చేసే పెద్ద రొదచేతను; పరమ+ఆభీలంబు+ఐన= మిక్కిలి భయంకరమైన; సంధ్యాకాలంబున్‌= సంధ్యాసమయాన్ని; 
నిరూపించి= తెలిపి; నిజశిబిరంబులకున్‌= తమ విడిది గృహాలకు; ఉభయ సైన్యంబులును+పోయెన్‌= ఇరువురి సేనలున్నూ 
పోయాయి; అప్పుడు= ఆ సందర్భంలో; నీ కొడుకులు= దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు; ఉబ్బునన్‌= సంతోషంతో; కొమరు 
మిగిలి= అందం అతిశయించి; అరిగిరి= పోయారు; కౌంతేయులు= కుంతీపుత్రులు; చిన్నంబోయిన+ఆననంబులతోన్‌=(దుఃఖించు) 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాంతిహీనాలైన ముఖాలతో; శోక, సంతప్త, చిత్తులు+అయి= దుఃఖంతో మిక్కిలి తపించిన మనస్సులు కలవారై; చనిరి= పోయారు; 
ఈ+విధంబునన్‌= ఇట్టా; ధర్మతనయుండు= ధర్మరాజు; తన, నికేతనంబునకున్‌+అరిగి= తన నివాసానికి- శిబిరానికి పోయి; 
అచటన్‌= అక్కడ; నిఖిల పరిజనంబులున్‌= పరివారం అంతయు; తానును= తానూ; సన్నాహంబులు= ప్రయత్నాలు; ఎడలించి= 
సడలించి; శూన్య+ఆకారులు+ఐ= శూన్యమైన ఆకారాలు కలవారై; ఉన్న, సమయంబునన్‌= ఉండే సందర్భంలో; తమ్మునిదెస= 
అర్జునుడి యెడ; కూరిమిన్‌= (ప్రేమతో; ఆరన్‌= నిండుకోగా; కూరిన, వగ, పెంపునన్‌= నాటుకొన్న దుఃఖాతిశయంతో; ధైర్యంబు= 
ధైర్యం; సొంపు+అటి= ఒప్పు నశించి; వివర్షవదనుండు+అగుచున్‌= వన్నె చెడిన ముఖం గలవాడై. 


తాత్పర్యం: అని ధర్మరాజు పలికి, సేనలకు ధైర్యం కలిగించి గర్వాటోపంతో నిలిచాడు. తరువాత సూర్యుడు 
అస్తమించాడు. శూన్యప్రదేశాలు నెత్తుటితో ఎర్రబారిన ట్లగుపించాయి. భూత(ప్రేతాలు, రాక్షసులు విజృంభించి 
రక్తపానం, మాంసభక్షణం చేస్తూ ఆనందంతో ఆడిపాడి అలజడి కలిగించాయి. మాంసాన్ని తినే తొందరపాటులో 
పక్షులు దొమ్మిపోరాటానికి దిగాయి. మాంసభక్షణపు తొ(ట్రుపాటులో ఆడునక్కల గుంపు పెద్దరొదలు చేశాయి. 
ఆ విధంగా సంధ్యాసమయం భయంకరంగా పరిణమించింది. ఉభయ పక్షాలవారు వారి వారి శిబిరాలకు తరలారు. 
అపుడు నీ కొడుకులు సంతోషాన్ని పొందగా కుంతీపుత్రులు సంతాపంతో (క్రుంగిపోయారు. తన శిబిరానికి పోయిన 
ధర్మరాజు, పరిజనమూ తానూ అప్పటికి అన్ని సన్నాహాలు చాలించి, శూన్యాకారులై ఉండే సందర్భంలో అర్జునుడిపై 
(ప్రేమ నిండుకోగా మనస్సులో నాటుకొన్న దుఃఖాతిశయంచేత ధైర్యానికి సంబంధించిన సొంపుచెడి, వన్నై తరిగిన 
మొగంతో: (తరువాతి పద్యంతో అన్వయం). 


అభినున్యుని వనురణమునకు ధర్మరాజు దుఃఖించుట (సం. 7-49-1) 


మ. “గురు శారద్వత ముఖ్యయోధ వరసంగుప్తంబు, నిర్జేద్య, ము 

ద్దుర మా సైన్యము; దాని జొచ్చి నను( బ్రీతుం జేయయగా( బూని యొ 

క్కరుండున్‌ గోవులలోన. జొచ్చు బలు సింగం బొక్కొనా నట్లు సొ 

చ్చి రయంబార ననేకవీరశిరముల్‌ చెండాడె నుద్దండు. డై. 138 
ప్రతిపదార్థం: ఆ+సైన్యము= ఆ కౌరవసేన; గురు= ద్రోణాచార్యుడు; శారద్వత= కృపాచార్యుడు; ముఖ్య= ప్రధానులు ముఖ్యులుగా 
గల; యోధవరా వీరశ్రేష్ణులచేత; సంగుప్తంబు= బాగుగా రక్షించబడేది; నిర్భేద్యము= భేదించటానికి వీలుకానిది; ఉద్దురము= బరువైనది 
లేదా నిలకడ కలిగింది; నన్‌= నన్ను; ప్రీతున్‌+చేయంగాన్‌+పూని= సంతుష్టుడిని చేయటానికి; ప్రయత్నించి; ఒక్కరుండున్‌= ఒక్కడే; 
దానిన్‌+చొచ్చి= ఆ సైన్యాన్ని ప్రవేశించి; గోవులలోనన్‌= ఆవులలో; చొచ్చు= ప్రవేశించే; బలుసింగంబు+ఒక్కొ+ నాన్‌= మిక్కిలి 
బలం గలిగిన సింహమో అనునట్టు; అట్టు+చొచ్చి= ఆ విధంగా ప్రవేశించి; రయంబు+ఆరన్‌= వేగం యొక్క అతిశయంతో; అనేక 
వీర శిరముల్‌= పలువురు యోధుల తలలు; ఉద్దండుండు+ఐ= గొప్పవాడై - భయంకరుదైై; చెండాడెన్‌= నరికి నేల కూల్చాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు, కృపుడు మొదలైన మహాయోధులచేత రక్షించబడేది, భేదించటానికి వీలుకానిది, నిలకడ 
కలది అయిన కౌరవసైన్యాన్ని, నాకు ప్రీతి కలిగించటానికి తా నొక్కడే ఆ సైన్యంలో దూరి ఆవుల మందలోకి 
సింహం చొచ్చినట్టుగా చొచ్చుకొని పోయి, మహావేగంతో ఎందరో వీరుల తలలను ఉద్దండుడై నరికి నేలకూల్చాడు. 
విశేషం: అలం: ఉత్రేక్షు ఈ సందర్భంలోని గతి అభిమన్యుడు రణరంగంలోనికి చొచ్చుకొని పోయిన స్థితికి సూచన. 'ఒక్కరుండున్‌ 


, 'చొచ్చిరయంబారి అనే ప్రయోగాలలో పదాలు విరిచి పాదారంభంలో కూర్చిన వైనం ఏ విధంగా పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి 
దూసుకొని పోయాడో 'ిల్పకళాపారగు౮ డైన తిక్కన మత్తేభవిక్రీడితం యొక్క ఛందోరీతిలో ధ్వనింపజేశాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 203 


క ఈసునురోసము(గల దు । శ్యాసను నొప్పించి పటిపి చతురంగములన్‌ 

గాసిలం జేయుచు న ట్లు । ల్లాసముతో మెలంగంగా6 దలంబె యొరులకున్‌! 139 
ప్రతిపదార్థం: ఈసును= ఈర్ష్యయూ; రోసమున్‌= రోషమున్నూ; కల, దుళ్ళాసనున్‌= కలిగిన దుశ్ళాసనుడిని; నొప్పించి= 
బాధించి;పజపి= పరుగు లెత్తేటట్టు చేసి; చతుః+అంగములన్‌= రథ, గజ, తురగ, పదాతిబలాన్ని; గాసిలన్‌ చేయుచున్‌= నాశనం 
చేస్తూ (బాధపెడుతూ); అట్టు= ఆ విధంగా; ఉల్లాసముతోన్‌= సంతోషంతో; మెల(గ(గాన్‌= మెలగటానికి; ఒరులకున్‌= ఇతరులకు; 
తలంబు+ఎ!= శక్యమా! 
తాత్సర్యం: ఈర్భ్యా, రోషమూ ఉన్న దుశళ్ళాసనుడిని నొప్పించి, పరుగులు తీయించి, చతురంగ బలాన్ని (అనగా 
రథ, గజ, తురగ పదాతి సైన్యాలను) నేలకూల్చి ఆ విధంగా సంతోషంతో వీరవిహారం చేయటానికి ఇతరులకు 
శక్యమా? 
విశేషం: ఈ కందపద్యంలో అభిమన్యుడి సమరోల్లాసం సకారప్రాసలో ఎంతో హృద్యంగా వ్యంజితమైనది. ఆ ఉల్లాసంలో 
దుశ్ళాసనుడిని నొప్పించిన వైనం కూడా అభివ్యక్తం. 
తే. కొడుకు బొడగాన కర్దును. డడిగె నేని । వానితో నింక నే మనువాండ? హరికి 

నతని గారాబు చెలియలి కధికదుఃఖ । మేన చేసితి; వగవంగ నేమి గలదు? 140 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; కొడుకున్‌+పొడ(గానక= అభిమన్యుడిని కాన(చూడులేక; అడిగెన్‌+ఏని= అడిగితే; 
ఇంకన్‌= ఇకపైన; వానితోన్‌= ఆ అర్జునుడితో; ఏమి+అనువా(డన్‌?= ఏమని చెప్పగలను?; హరికిన్‌= శ్రీకృష్ణుడికి; అతని, గారాబు, 
చెలియలికిన్‌= అతడికి ప్రియమైన (ముద్దు) చెల్లెలికి అనగా సుభద్రకు; ఏను+అ= నేనే; అధిక దుఃఖమున్‌= మిక్కిలి శోకాన్ని; 
చేసితిన్‌= కలిగించాను; వగవంగన్‌+ఏమి కలదు?= దుఃఖించటం వలన ఏమి ప్రయోజనం? 


తాత్సర్యం: అర్జునుడు వచ్చి ఏడీ - నా కొడు కెక్కడ? అగుపించడంలేదే? అని అడిగితే ఏమని చెప్పగలను? 
శ్రీకృష్ణుడికీ అతడి కూరిమి చెల్లెలు సుభద్రకు నేనే ఇంత వంత కలిగించాను. ఇపుడు దుఃఖించి ఏమి ప్రయోజనం? 
విశేషం: అభిమన్యుడిని అధికంగా అభిమానించే అర్జునుడూ, అచ్యుతుడూ, అతడి చెల్లెలు సుభద్రా - వీళ్ళకందరికీ నేనే ఆరని 
తీరని ఆవేదన కలిగించా నని ధర్మరాజు బాధపడుతూ 'వగచినందువలన ఏమౌతుంది?” సాధారణంగా లోకంలో అనుకొనే ఊరట 
వాక్యం పలికాడు. 


క. బాలుండు సుకుమారుండు పె । కాలములం జొచ్చి యెజటు6గ6 డనక మొన సొరం 
జాలుదు చొరు మని పనిచితి; । నేలా న న్నాస దోస మెజుంగంగ నిచ్చున్‌? 141 


ప్రతిపదార్థం: బాలుండు= పసివాడు; సుకుమారుండు= కోమలదేహం కలవాడు; పెక్కు= అనేకములైన; ఆలములన్‌= యుద్దాలలో; 
చొచ్చి= ప్రవేశించి; ఎజుంగండు= తెలియడు; అనక= అని తలచక; మొన+చొరన్‌= సైన్యంలోకి చారబడటానికి; చాలుదు(వు)= 
తగి ఉన్నావు; అని+పనిచితిన్‌= అని అంటూ పంపాను; ఆస= ఆశ; నన్నున్‌= నన్ను; ఏలా, దోసము+ఎయు(గంగన్‌+ఇచ్చున్‌?= 
దోషాన్ని ఏ విధంగా తెలిసికొననిస్తుంది? 

తాత్పర్యం: అభిమన్యుడు చిదిమిన పాలుగారే చిన్నారి బాలుడూ, కోమలదేహం కలవాడూ, ఎన్నడూ యుద్దాలలో 
ప్రవేశించనివాడూ అనికూడా ఆలోచించకుండా "సైన్యంలో చొచ్చుకొని పోవటానికి నీవు సమర్భుడ' వని పంపాను. 
నన్ను ఆశ, దోషాన్ని తెలియనీయకుండా చేసింది. 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఆశ దోషాన్ని కప్పివేస్తుంది. అది సాధ్యమా? కాదా? అనే విషయాన్ని కూడా తెలియనీయదు. 
సరిగ్గా అభిమన్యుడి విషయంలో ఇదే జరిగింది. యుద్దాలలో పాల్గొన్న అనుభవం ఎంతమాత్రమూ లేని ఒక సుకుమారుడైన 
పసిబాలుడిని యుద్దానికి పురికొల్పటం ఎంత అవివేకం? అని ధర్మరాజు తన దోషపూరితమైన దురాశను గూర్చి దురపిల్లటం 
"ఈ పద్యంలోని విశేషం. 'ఆస-దోసమని అనుప్రాసలో పైకి శాబ్దిక సౌందర్యం అభివ్యక్తమైనా - అంతరాంతరాలలో అది (ప్రాసవలె 
ఏ విధంగా బాధిస్తున్నదో కూడా చివరి వాక్యంలో సూచించబడింది. 


క కుడువను గట్టను బూయను । దొడువను బోంబనిచి కాక తొలుత మొన సొరం 
గొడుకుం బనుచుట కెవ్వండు | గడంగునె! నాయట్టి పాపకర్షుండు దక్కన్‌. 142 


ప్రతిపదార్థం: కుడువను= భుజించటానికిన్నీ;కట్టను= మేలిబట్టలు కట్టుకొనటానికిన్నీ; పూయను= గంధద్రవ్యాలు 
పూసికొనటానికిన్నీ;తొడువను= ఆభరణాలు ధరించటానికిన్నీ; పోన్‌= పోవగా; పనిచి+కాక= పంపకుండా; తొలుతన్‌= మొదటగా; 
మొనచొరన్‌= యుద్దానికి పోవగా; కొడుకున్‌= కుమారుడిని; పనుచుటకున్‌= పంపటానికి; నా+అట్టి= నావంటి; పాపకర్ముండు+తక్కన్‌= 
పాపి తప్ప; ఎవ్వండున్‌= ఎవ్వడుగానీ; కడంగునె!= ప్రయత్నిస్తాడా! 


తాత్పర్యం: కూడు తినటానికో, గుడ్డ కట్టుకొనటానికో, మైపూతలు పూసికొనటానికో, నగలు తొడుగుకొనటానికో 
పంపాలిగాని, అలా కాకుండా తొలుతగా యుద్దానికి పొమ్మని పంపటానికి నావంటి పాపి తప్ప మరెవ్వరైనా 
(ప్రయత్నిస్తారా? 

విశేషం: ముద్దు ముద్దుగా చిన్నపిల్లలను అలరించటానికో లేక ముద్దూ మురిపెమూ చెల్లించుకొనటానికో చెప్పే పనులు, చేసే విధులూ 
ఎన్నో ఉన్నాయి. అవి కాదని భీకరమైన సంగరభూమికి పోరా! అని పంపేవాడు ఎంత పాపాత్ముడై ఉండాలి?అని ధర్మరాజు తన్ను 
తాను ఆత్మ విమర్శన చేసికొంటూ ఆవేదన చెందటం ఈ కందపద్యంలోని విశేషం. ధర్మరాజు తా నెంత పాపకర్మకు పూనుకొన్నాడో 


దానికతడు ఎంత ఆవేదన పొందాడో చిట్టచివరి పాదాలలో చక్కగా అభివ్యక్తమైంది. కందపద్యాన్ని నడపటంలో, అందులో విభిన్న 
భావాలకు అనుగుణంగా మనస్తత్యాన్ని అభివ్యక్తం చేయటంలో తిక్కనగారిని మించిన కవి 'న భూతో న భవిష్యతి. 


తే. _ వానితోడిద లోకమై యేను బోవ । నైతి. బోంగన్నం బుత్ర శోకాతురత్వ 
మున నితాంత వివర్ణత( బొందుచుండ( జూడకుండెడివాండ నర్జును మొగంబు. 143 


ప్రతిపదార్థం: ఏను= ధర్మజుడైన నేను; వానితోడిద లోకము+ఐ= వాడిని విడువకుండా వాడే లోకమై లేదా వాడిని అనుసరిస్తూ 
అదే లోకమై; పోవన్‌+ఐతిన్‌= పోలేకపోయాను (వాడివలె నేను కూడా వాడితో చావలేకపోయాను అని భావం); పోన్‌+కన్నన్‌= 
పోవటం చూడగలిగితే(అలా పోగలిగి ఉంటే, లేదా పోవటం సంభవించి ఉంటే); పుత్రశోక+ఆతురత్వమునన్‌= పుత్రశోకం వలన 
కలిగిన బాధచేత; నితాంత, వివర్లత= అధికంగా వెల్లబాటు చెందటం, లేదా మిక్కిలి వన్నె చెడటం; పొందుచుండన్‌= కలుగుతూ 
ఉండే; అర్జును మొగంబున్‌= అర్జునుడి ముఖాన్ని; చూడకుండెడివాండన్‌= చూడకపోయేవాడిని. 


తాత్సర్యం: నేను అభిమన్యుడితో కూడా వాడే లోకమై పోలేకపోయాను. అట్లా పోగలిగి ఉంటే పుత్ర శోకంతో 
కుమిలి మిక్కిలి వివర్గుడై ఉండే అర్జునుడి ముఖాన్ని చూడకుండా ఉండేవాడిని. 


విశేషం: ఈ పద్యంలోని భావమంతా 'వానితోడిదలోకమై' అనే జాతీయమైన పలుకుబడితో ముడిపెట్టబడి ఉన్నది. పుత్రమరణవార్త 
విన్న అర్జునుడిని ఏ విధంగా చూడగలను అనే ధర్మరాజు ఆవేదన ఈ తేటగీతి పద్యంలో తేటతెల్లం చేయబడింది. వాడితో 
కూడా నేనూ పోకపోతినే అనే వాక్యంలో ఎంతగా భరింపరాని బాధ చోటు చేసుకొని ఉన్నదో తిక్కన ఎంతో చక్కగా హృదయం 
ముక్కలయ్యే తీరులో, అతి సహజంగా మొదట తేటగీతి పాదంలో తెలిపాడు. కుమారుడి మరణానికి మిక్కిలిగా విలపించే 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 205 


అర్జునుడిని ఏ విధంగా చూడగలను? అభిమన్యుడితో పాటు నేను కూడా మరణించి ఉంటే సరిపోయేది. అప్పుడు అర్జునుడి 
దుఃఖపూరిత వదనాన్ని చూడకుండే వాడిని గదా! అనే భావం చక్కగా హృదయాన్ని హత్తుకొనే రీతిలో వర్ణించబడింది. 


ఉ.  వాసవునంత వానికిని వచ్చిన యాపద. దీర్లు( గాలకే 
యాసురు లట్టి బల్పగటి నైనను వ్రేల్మిడి. ద్రుంచు నాజి న 
వ్వాసవి యాత్మజుండు పగవారలచే హతుండైన దుర్దశం 
జేసి యలంతం జేడ్చడ6గ6 జేసి; విధాత్భని నేమి సెప్పుదున్‌! 144 


ప్రతిపదార్థం: ఆ+వాసవి= ఆ అర్జునుడు; వాసవు+అంతవానికిన్‌= ఇం(ద్రు నంతటి వాడికి; వచ్చిన+ఆపదన్‌= కలిగిన 
విపత్తును;తీర్చున్‌= తొలగిస్తాడు; కాలకేయ+అసురులు+అట్టి= కాలకేయ రాక్షసులవంటి; బల్‌పగణన్‌+ఐనను= గొప్ప శత్రువులనైనా; 
వ్రేల్మిడిన్‌= చిటికె వేయునంతలో; ఆజిన్‌= యుద్దంలో; (త్రుంచున్‌= సంహరించాడు; ఆత్మజుండు= కుమారుడు; పగవారలచేన్‌= 
శత్రువులచేత; హతుండు+ఐన= చంపబడిన; దుర్షశన్‌+చేసి= కష్టదశచేత; అలంతన్‌= అలసటతో; చేడ్సడ(గన్‌= చేటును 
పొందేటట్లు; చేసెన్‌= చేశాడు; విధాతృనిన్‌= (బ్రహ్మను; ఏమి చెప్పుదున్‌?= ఏమి అనగలను? 


తాత్పర్యం: ఆ అర్జునుడు ఇంద్రునంతటి వాడికి కలిగిన విపత్తును తొలగించాడు. కాలకేయాదులంతటి 
రాక్షసులను చిటికెవేసే లోపల యుద్ధంలో కూల్చాడు. అలాంటి అర్జునునికి కడుపు కోత కలిగేటట్టు అతని కొడుకు 
శత్రువులచేత హతుడయ్యేటట్టు విధాత చేస్తే ఆ విధాత చేతలను ఏమనాలి? 


విశేషం: కాలకేయులు: వీరు మరీచిపుత్రులు. తల్లి కాలక. వీరు మునులను, దేవతలను బాధిస్తూ పగలు సముద్రం 
యొక్క అడుగున దాగిఉండేవారు. అగస్త్యుడు సముద్రజలపానం చేయగానే వీరు బయటపడ్డారు. ఈ కాలకేయాసురుల 
సంతతి వాళ్ళనే అర్జునుడు సంహరించాడు. తన పరాక్రమంతో దేవేంద్రుడికి కష్టాన్ని కలిగించే కాలకేయులను (త్రుటిలో 
చంపిన అర్జునుడికి, ఇప్పు డింతటి దుర్దశ, చేటు కలిగించిన (బ్రహ్మను ఏమనాలి? అనే ధర్మజుడి మానసికవేదన ఈ 
ఉత్పలంలో వివరించబడింది. 


చ. కొడుకు వధించి రన్న గురుకోటికి నెట్టన యల్లి రూపుమా 
పెడున కడంగి పార్టుం డెద బేర్షిన శోకము నార్వం జాలునే? 
పుడమి ధనంబు నాకము విభూతియు.. జేరెన యేని నల్ల న 
వ్వెడు నభిమన్యు నెమ్మొగము వే యగు పాలును బోల నేర్దునే? 145 


ప్రతిపదార్థం: పార్టుండు= అర్జునుడు; కడంగి= పూని; కొడుకున్‌+వధించిరి+అన్నన్‌= అభిమన్యుడిని చంపారు అని చెప్పగానే; 
కురుకోటికిన్‌= కౌరవుల మొత్తానికి; నెట్టన= వెంటనే (తొందరగా); అల్లి= కోపించి; రూపుమాపెడున= చంపితీరుతాడు; ఎదన్‌= 
మనస్సులో; పేర్చిన, శోకమున్‌= అతిశయించిన పు(త్రశోకాన్ని; ఆర్బన్‌*చాలును+ఏ?= పోకార్భ గలుగునా?; పుడమిన్‌ ధనంబు= 
భూలోక ఐశ్వర్యం; నాకము+విభూతియున్‌= స్వర్గసంపదయున్నూ; చేరిన ఏనిన్‌= దొరికినప్పటికిన్నీ; అల్ల+నవ్వెడు+అభిమన్యు+ 
నెమ్మొగము= మందంగా నవ్వే అభిమన్యుడినిండు మొగం; వేయగు పాలును= సహ(స్రాంశము నైనా (వెయ్యోభాగమునైనా); 
పోలనేర్చునే?= సరిపోలునా? 


తాత్పర్యం: కొడుకును చంపారని వినగానే అర్జునుడు కౌరవుల మొత్తాన్నీ వెంటనే హతమార్చకుంటాడా! అయినా 
అది అర్జునునిమనస్సులో రేగినపుత్రశోకాన్ని ఆర్పగలదా! భూలోక సంపదా, స్వర్గలోకంలోని ఐశ్యర్యమూ అంతా 
లభించినప్పటికీ ఆ అభిమన్యుడి చిరునవ్వు తోడి నిండుమొగానికి వెయ్యో భాగమైనా సరిపోలుతుందా?” 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ చంపకమాలావృత్తంలో అభిమన్యుడి చావు విని కౌరవులందరిని అర్జునుడు చంపక వదలిపెట్టుతాడా! ఆతడి 
పుత్రశోకాన్ని ఆర్పటానికి వీలవుతుందా? అని అర్జునుడిని గురించి ధర్మజుడు మొదట భావించి, వెంటనే ఎన్ని సంపదలున్నా, 
స్వర్గ సంపద లభించినా అభిమన్యుడి ముఖ సౌందర్యానికి అవి ఏ మాత్రమూ సాటిరావు అని ఈ పద్యం చివరి పాదంలో తిక్కన 
ధర్మజసంతాప రూపంలో నిరూపించాడు. 


వ. అనిమటియుననేక ప్రకారంబులం బలవించుచున్నసమయంబునం గృష్టద్వైపాయన మునీంద్రుం డయ్యెడకు 
విజయంచేయుటయు, నవ్విభుండు ప్రత్యుత్తానంబు సేసి, దండప్రణామం బాచరించి, యాసన విన్యాసన 
ప్రముఖ పూజావిశేషంబుల నారాధించి య మృహాత్ముతో నిట్లనియె. 146 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం; మజియున్‌= ఇంకా; అనేక (ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలవించుచున్న= విలపిస్తూ 
ఉండే; సమయంబునన్‌= సందర్భంలో; కృష్ణద్వైపాయన మునీంద్రుండు= వ్యాస మునీంద్రుడు; ఆ+ఎడకున్‌= ఆ చోటుకు; 
విజయం చేయుటయున్‌= విచ్చేయగా; ఆ+విభుండు= ఆ రాజు(ధర్మరాజు); (ప్రత్యుత్తానంబు+చేసి= పైకిలేచి స్వాగతంపలికి; 
దండప్రణామంబు+ఆచరించి= కర్ర నేలపై పడినట్టు సాష్టాంగ నమస్కారం చేసి; ఆసన, విన్యాసన, ప్రముఖ, పూజా, విశేషంబులన్‌= 
ఆసనం ఉంచటం మొదలైన విశేషార్బనలతో; ఆరాధించి= పూజించి; ఆ+మహాత్ముతోన్‌= ఆ వేదవ్యాస మునీంద్రుడితో; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పలురకాలుగా దుఃఖిస్తూ ఉండగా వ్యాసమునీంద్రుడు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు లేచి, ఎదురేగి 
సాష్టాంగ దండప్రణామం చేసి, ఆసనాది విధులతో పూజించి, ఆ మహామునితో ఇట్లా అన్నాడు: 


నిశేషం: 1. (ప్రస్తుత వచనభాగంలో వేదవ్యాసుని రాక - ఆయన్ని ధర్మరాజు అతిథిపూజా విశేషాలతో ఆహ్వానించిన విషయం 
అభివక్షితం. నన్నయ రచనా విధానంలో ఉండే జొచిత్యాన్ని గుర్తించిన తిక్కన, సందర్భానుసారంగా వ్యర్థ పదరహితంగా వచన 
రచన ఏ విధంగా నిర్వర్తించాడో విస్పష్టం. వేదవ్యాసుని ఆగమనాన్ని ఏదో ఒక పద్యంలో నిబంధించి ఉండవచ్చును. కానీ, కథాగమన 
వైచిత్రికి వచనం ఎంత అనుకూలమో ఈ వచన భాగంలో తిక్కన సూచించాడు. 


2. 'వేదవ్యాసాగమనము,నారదు( డకంపనునకు మృత్యుదేవతా ప్రభావం బెజింగించుట, సువర్లష్టీవి చరిత్రము, షోడశరాజ 
చరిత్రము, అను వృత్తాంతములతో కూడిన కథాభాగము ((ద్రోణ.2. 146-224) భండార్కరు (ప్రతి ప్రధాన పాఠమునందు 
విడువబడినది.అనుబంధమునందు 220 పంక్తులు గల ఈ[గ్రంథ భాగము చేర్చంబడినది. (అను-1-8 పుట 264). ఈ భాగము 
చిత్రశీలాప్రతి, పి.పి.యస్‌. శాస్త్రి ప్రతి. కుంభకోణ (ప్రతి - వీనియందు ప్రధాన పాఠముగా చేర్చంబడియున్నది. 


భండార్కరు (ప్రతి సంపాదక వర్గమువా రీలోపము నీ (క్రింది విధముగా సమర్థించియున్నారు. “ఈ కథలన్నియు శాంతి 
పర్వమున కన్పించుచున్నవి. శారదాప్రతియందు ద్రోణపర్వమున నీ భాగము విడువబడినది. శాంతిపర్వమునం దీకథలు 
సందర్భోచితముగా కాన్సించుచున్నవి. |ద్రోణపర్వమునం దివి యంతగా తగి యుండలేదు. (ద్రోణపర్వమునందలి షోడశరాజ 
వృత్తాంతమున ఒక అసందర్భమును కలదు. పరశురాముడిని పదునార్లురు మహారాజులలో చేర్చుట యుక్తము కాదు. సంస్కృత 
శాంతి పర్వమునందు పరశురాముడి స్థానమున సగరుడు పేర్కొనండి యున్నాడు. ఇది యుచితముగా కాన్సించును. 
మృత్యుదేవతా ప్రభావము తరువాత ద్రోణపర్వమున ఫల(శ్రుతి కూడ చెర్పబడియున్నది. ఈ అంశములను బట్టి చూడంగా6 
బైవృత్తాంతము లన్నియు శాంతిపర్వమున మొదట [వ్రాయంబడె ననియు, తరువాత ద్రోణపర్వమునందు పప్రక్షిప్త్రములుగా 
చేర్చంబడినట్టును విశదమగుచున్నది.' 


తెలుగుభారతమున వేదవ్యాసాగమనము, నారదు(6 డకంపనునకు మృత్యుదేవతా (ప్రభావం బెటింగించుట, సువర్లష్టీవి 
చరిత్రము, షోడశరాజ చరిత్రము అను ఘట్టములు కలవు. శాంతిపర్వమున నీ కథాంశములు కొన్ని మార్పులతో తిరిగి కాన్సించును. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 207 


ఇచట అకంపనుని వృత్తాంతము లేదు. పర్వత నారద వృత్తాంత మధికముగా నున్నది (శాంతి 229- 290). తెలుంగు భారతమున 
ద్రోణపర్వమునగాని, శాంతి పర్వమునగాని, షోడశరాజ చరిత్రమునందు సగరుని ప్రశంస చేర్చబడలేదు. పరశురాముని వృత్తాంతమే 
యున్నది. షోడశరాజ వృత్తాంతమునకు సంబంధించిన పద్యములు తెనుంగున రెండు పర్వములందును ఒకే రీతిగానున్నవి.' 
(ఆంధ్రమహాభారతము. సంశోధితము[ద్రణము. (ద్రోణపర్వము. ద్వితీయాశ్వాసము. పాదసూచి. పు. 354 - 355). 


సీ. _“పరసేన భేదింప బనిచితి నేను సౌ । భద్రుని వాండు నబ్బలము సొచ్చె; 


వెనుక నేమును జొచ్చి చనంగ సైంధవుండు మ । మ్మాంగిన6 దోడ్పడ ననువు దప్పె; 
నప్పుడు పెక్కండ్రు రప్పాడి న వ్వీరు.। బొదివిన నాఅడి. బోయె నట్లు 
సుకుమారమూర్తి. బుత్తకు నొంటిమైం బిన్న। పాపని నలుంగుల పాలు పడంగం 


ఆ. బనిచి తాను బ్రతుకు పాపాత్త్ముం డెందును । గల(డె? విపుల శోకజలధి మునింగి 
పేర్చు తల్లడమున బిమ్మిటి కొనియెడు€ । జిత్త; మింక నేమి సేయువాండ? 147 


ప్రతిపదార్దం: ఏను= ధర్మజుడనైన నేను; సౌభ(ద్రునిన్‌= అభిమన్యుడిని; పరసేనన్‌= శత్రు సైన్యాన్ని; భేదింపన్‌= భేదించటానికై; 
పనిచితిన్‌=పంపాను; వాండున్‌= ఆ అభిమన్యుడుకూడా; ఆ+బలము= ఆ సైన్యం; చొచ్చెన్‌= ప్రవేశించాడు;వెనుకన్‌= అతడి 
వెనుక; ఏమును= మేమున్నూ; చొచ్చి+చనంగన్‌= (ప్రవేశించి పోగా; మమ్మున్‌= మమ్ము; సైంధవుండు= జయ(ద్రథుడు; 
ఆఈగినన్‌= అడ్డగించగా; తోడ్పడన్‌= సహాయ పడటానికి; అనువు= (ఆనుకూల్యం) అవకాశం; తప్పెన్‌= తప్పిపోయింది; 
అప్పుడు= ఆ సందర్భంలో; పెక్కం(డ్రురు= అనేకులు; ఆ+పాడిన్‌= ఆ వివాదంలో; ఆ+వీరున్‌= వీరుడైన అభిమన్యుడిని; 
పొదివినన్‌= చుట్టుముట్టగా; ఆజడింబోయెన్‌= మరణించాడు; అట్టు= ఆ విధంగా; సుకుమారమూర్తిన్‌= కోమలమైన స్వరూపం 
కలవాడిని; పుత్రకున్‌= కుమారుడిని; పిన్నపాపనిన్‌= పసిపిల్లవాడిని; ఒంటిమైన్‌= ఒంటిగా; అలుంగులపాలు+పడంగన్‌= 
బాణాల వశం అయ్యేటట్టు; పనిచి= పంపి; బ్రతుకు= జీవించునట్టి; పాపాత్ముండు= కఠినుడు; ఎందునన్‌= ఎందైనా; కల(డె?= 
ఉన్నాడా?; విపుల, శోక, జలధిన్‌= విస్తారమైన శోకం అనే సము|ద్రంలో; మునింగి= మునిగి; పేర్చు+తల్లడమునన్‌= అతిశయించే 
బాధ (కలత)తో; చిత్తము= మనస్సు; బిమ్మిటి కొనియెడున్‌= స్మారకం తప్పిపోతూ ఉన్నది; ఇంకన్‌= ఇక పై;ఏమి+చేయువాండన్‌?= 
ఏమి చేయగలను? 

తాత్పర్యం: 'నేను అభిమన్యుడిని శత్రుసేనను భేదించటానికి పంపాను.వాడున్నూ ఆ సైన్యంలో (ప్రవేశించాడు. 
అతడి వెనుక మేము పోవటానికి ప్రయత్నించగా సైంధవుడు మమ్మల్ని అడ్డగించాడు. అభిమన్యుడికి సహకరించే 
అవకాశం అంతటితో తప్పిపోయింది. అప్పుడు పలువురు ఆ వీరుడిని చుట్టుముట్టి అన్యాయంగా హతమార్చారు. 
కోమల స్వరూపుడూ, పసిపాపడూ అయిన కుమారుడిని ఆ విధంగా ఒంటిగా బాణాలపాలు కావటానికి పంపి, 
తాను జీవించే కఠినాత్ము డెక్కడైనా ఉన్నాడా? అతి విస్తారమైన శోకసముద్రంలో మునిగి మిక్కిలి తల్లడపాటు 
చెంది మనస్సు ప్రజ్ఞ కోల్పోగా ఇంక చేసే దేముంది?” 


వ. అనిన విని మునీశ్వరుం డమ్మనుజేశ్వరున కిట్లనియె : 148 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగా; విని; మునీశ్యరుండు= వేదవ్యాసుడు; ఆ+మనుజ+-ఈశ్చరునకున్‌= ఆ రాజుకు 
(ధర్మరాజుకు); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు పలుకగా వేదవ్యాసుడు విని అతడితో ఇట్లా అన్నాడు: 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. 'పలువురు రాజులం దునిమె బల్లిదు( దాతండు పిన్నపాపండే? 
యలుగుల పాలు సేయకభియాతులు పువ్వుల కోల సాంతురే? 
కల(గుదురే విపద్దశల కాజియ నార్యులు సావు లింత విం 
తలె? గరుడోరగ ద్యుచర దానవకోటుల చావు జూడమే?' 149 


ప్రతిపదార్థం: బల్లిదుండు= మిక్కిలి బలవంతుడు;పలువురు+రాజులన్‌= పెక్కుమంది రాజులను; తునిమెన్‌= సంహరించాడు; 
ఆతండు= ఆ అభిమన్యుడు; పిన్నపాపండు+ఏ?= పసిబాలుడా?; అభియాతులు= శత్రువులు లేదా పైకి దండెత్తి వచ్చేవాళ్ళు; 
అలుంగుల+పాలు+చేయక= బాణాలపాలు కావించకుండా; పువ్వులకోల= పూలబాణం; చాంతురే?= ప్రయోగిస్తారా?; ఆర్యులు= 
పెద్దలు, పూజ్యులు; విపద్‌+దశలన్‌= ఆపదలయొక్క పరిస్థితులలో; కాజీయన్‌= బాధతో; కలంగుదురు+ఏ?= కలత చెందుతారా?; 
చావులు= మరణాలు; ఇంత వింతలు+ఏ?= ఇంత ఆశ్చర్యకరమైనవా?; గరుడ+ఉరగ, ద్యుచర, దానవ, కోటుల, చావున్‌= 
గరుడులు, నాగులు, ఖేచరులు (దేవతలు); రాక్షసులయొక్క మరణాన్ని; చూడమే!= చూస్తూనే ఉన్నాం గదా! 


తాత్సర్యం: 'మిక్కిలి బలవంతుడైన ఆ అభిమన్యుడు చిన్నబాలుడా? అంతమంది రాజులను అంతం చేశాడు. 
పైకి దండెత్తి వచ్చే శత్రువులు బాణాలు (ప్రయోగించకుండా పూలబాణాలు ప్రయోగిస్తారా?అన్నీ తెలిసిన పెద్దలు 
ఆపదలలో బాధతో కలత చెందుతారా? చావులు ఆశ్చర్యకరములా! గరుడులు, నాగులు, ఖేచరులు (ఆకాశంలో 
సంచరించే దేవతలు) రాక్షసులు మొదలైన వారి చావును మనం చూడటం లేదా?” 


క. “ఎప్పాట నెవ్వరికి విధి । దప్పింప వశంబె? ధైర్యధనఘనుం డవు నీ 
విప్పరుసున నడలుట గడు । నొప్పదు; శమియింప వలయు నుర్వీనాథా! 150 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా! (ధర్మరాజా అని సంబోధన); ఎప్పాటన్‌(ఏ+పాటన్‌)= ఏవిధంగానైనా; ఎవ్వరికిన్‌= ఎవ్వరికైనా; 
విధిన్‌= కాలానుగుణంగా ప్రవర్తించే కర్మ పరిస్థితిని; తప్పింపన్‌+వశంబె?= తప్పించుకొనటానికి వీలౌతుందా?; నీవు; ధైర్యధన 
ఘనుండవు= ధైర్యమే ధనంగా కలిగిన వాళ్ళలో గొప్పవాడవు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; అడలుట= శోకించటం; కడున్‌= 
మిక్కిలి; ఒప్పదు= తగదు; శమియింపన్‌ వలయున్‌= శాంతించాలి. 


తాత్పర్యం: 'ఓ రాజా! ఎక్కడైనా, ఎవ్వరికైనా విధిని తప్పించుకోవటం సాధ్యమా? నీవు ధీరులలో మేటివి. ఈ 
విధంగా వ్యథ చెందటం తగదు. నీవు శాంతించాలి.” 

విశేషం: ఉర్వీనాథా! అనే సంబోధనలో నీవు క్షమ(ఓర్పు) వహించాలి అని సూచన. భూమి (ఉర్వి) సహనానికి మారుపేరు. అట్టి 
ఉర్వికి అధినాథుడవైన నీవు బేలవు కావటం తగదు. ఉత్తమవీరుడికి ఉండవలసిన ప్రసిద్దగుణం ధైర్యం, అట్టి ధైర్యధనులలో 
న్‌ు ఘనుడవై ఉండి కూడా ఈ విధంగా శోకించటం ఎంతమాత్రమూ సబబు కాదు. వ్యాసుడు శమ(ప్రాధాన్యాన్ని నొక్కి 
వక్కాణించాడు. ద్విత్వపకార ప్రాస నొక్కి చెప్పటానికి ఎంతో దోహదకారిగా ప్రయుక్తం. 


వ. అనిన సాత్యవతేయునకుం గౌంతేయాగ్రజుం డిట్లనియె. 151 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; సాత్యవతేయునకున్‌= సత్యవతీపుత్రుడైన వ్యాస మునీంద్రుడికి; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీపుత్రులలో అందరికంటే ముందుపుట్టిన వాడైన ధర్మరాజు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగా ధర్మరాజు వ్యాసుడితో ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 209 


విశేషం: వ్యాస ధర్మజుల సేర్తు నేరుగా చెప్పకుండా ఫలానావాళ్ళ కుమారులని ఇరువురి తల్లుల పేరను స్ఫురింపజేయటం ఇందులోని 
టి టి! 3] 
విశేషం. 


చ. _“వెరవును లావునుం గలిగి విక్రమసంపద నొప్పి ధీరు లై 
పరంగిర కాని తమ్ము మృతభావ వికారము వొందకుండ సు 
స్టిరముగం బ్రాణరక్షణము సేయగ రాజులు సాల రైర? యె 
వ్వరు( దలపోయ మృత్యు వనివార్యమె? తాపసముఖ్య! యిమ్మెయిన్‌.' 152 


ప్రతిపదార్థం: తాపసముఖ్య!= మౌనులలో (ప్రధానమైనవాండా! (వేదవ్యాస మునీం(ద్రా!); వెరవును= ఉపాయమున్నూ; లావున్‌= 
బలమున్నూ;కలిగి= ఉండి; విక్రమసంపదన్‌= పరా(క్రమం యొక్క సంపత్తుచేత; ఒప్పి= ప్రకాశించి; ధీరులు+ఐ= ధైర్యం కలవారై; 
పర౦గిరి+అ+కాని= ఒప్పినారే కాని; తమ్మున్‌= తమను; మృత భావ వికారము= చస్తాం అనే అభిప్రాయం వలన కలిగిన మానసికమైన 
గిట్టనితనాన్ని (వికృతి); పొందకుండన్‌= కలుగకుండా; ఎవ్వరున్‌= ఎవ్వరుకూడా; సుస్థిరముగన్‌= దృఢంగా లేదా నిలకడగా; 
ప్రాణరక్షణము+చేయ(గన్‌= ప్రాణాలను కాపాడటం చేయటానికి; రాజులు= ప్రభువులు; చాలరు+ఐరె?= సమర్గులు కాకపోయారా?; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; తలపోయన్‌= ఆలోచించగా; మృత్యువు= మరణం; అనివార్యము+ఎ?= నివారించటానికి సాధ్యం 
కానిదా? 


తాత్సర్యం: 'మునివర్యా! ఉపాయమూ బలమూ ఉండి పరా(క్రమంతో ధీరులై ప్రకాశించారే కాని, చస్తాం అనే 
మనోవికారం తమ్ము పొందకుండా రాజులు నిలకడగా ప్రాణరక్షణ చేయటానికి సమర్గులు కాలేకపోయారు గదా! 
బాగా ఆలోచిస్తే మృత్యువును అవశ్యం అనుభవించి తీరవలసిందే! 


విశేషం: వ్యాసుడి ఓదార్పు మాటలతో కొంత ఉపశమనాన్ని పొందిన ధర్మజుడు రాజులు యుద్ధంలో తమ పరా(క్రమాన్ని 
ప్రకటించటం సహజం. విజయమో, వీరస్వర్గమో! రణరంగంలో ప్రాణరక్షణ ప్రయత్నం అవసరం. విధి వ(క్రించినప్పుడు 
మృత్యువు అనివార్యమే కదా! అని సమాధాన పడినట్టు తిక్కన చంపకమాలా వృత్తంలో వివరించాడు. ఈ పద్యంలో రకారం 
ప్రాసస్థానంలోనే కాక అక్కడక్కడా ఒకింత విరివిగా ప్రయోగించబడింది. అది అన్నివంటి పరాక్రమ స్ఫూర్తినే గాక మానసికంగా 
పొందే దుఃఖాగ్నికి కూడా సూచన. 


వ. అనుటయు(, బారాశర్యుండు పాండవాగ్రజున కిట్లను.“దొల్లి యిట్లు పుత్త మరణ శోకాతురుండైన యకంపనుం 
డనురాజు నారదమునిచేత మృత్యుప్రకారంబు దెల్లంబుగా విని యుపశమితశోకుం డయ్యె నని విందు 
మయ్యితిహాసంబు తెఅం గెటింగించెద; నది నీయంతఃకరణంబు సంతాపంబు మాని శాంతి యొనర్హు 
నవహితుండ వై యాకర్ణింపుము. 153 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అనగా; పారాశర్యుండు= పరాశరమహర్షి కుమారుడైన వ్యాసుడు; పాండవ+అ(గ్రజునకున్‌= 
పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటూ ఉన్నాడు; తొల్లి= పూర్వం; ఇట్టు= ఈ విధంగానే; 
పుత్రమరణ శోక+ఆతురుండు+ఐన= కుమారుడి చావువలన దుఃఖంతో బాధపడేవాడైన; అకంపనుడు+అను, రాజు= అకంపనుడు 
అనే పేరుగల (ప్రభువు; నారదమునిచేతన్‌= నారదమునీంద్రుడి చేత; మృత్యుప్రకారంబు= మృత్యువుయొక్క విధము; 
తెల్లంబుగాన్‌= స్పష్టంగా; విని; ఉపశమిత, శోకుండు+అయ్యెన్‌= అణగిన లేదా నశించిన దుఃఖం కలవాడు అయ్యాడు; 
అని+విందుము= అని వింటూ ఉన్నాం; ఆ+ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొనే ఆ పూర్వకథయొక్క; తెణంగు= (క్రమం; 
ఎటింగించెదన్‌= తెలియజేస్తాను; అది= ఆ కథ; నీ+అంతఃకరణంబు= నీ ఆత్మ(మనస్సు) యొక్క; సంతాపంబు= వ్యథ; మాన్న్చి= 
మానేటట్లు చేసి; శాంతి+ఒనర్చున్‌= శాంతి కలిగిస్తుంది; అవహితుండవు+ఐ= సావధానుడవై; ఆకర్షింపుము= వినుము. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనగానే వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'పూర్వం ఇట్లాగే పుత్రుడి మరణం వలన కలిగిన 
దుఃఖంతో బాధపడే అకంపనుడు అనే రాజు, నారదుడు తెలిపిన మృత్యుప్రకార విధానాన్ని స్పష్టంగా విని చిత్తశాంతి 
పొందాడు. ఆ కథను నీకు చెప్పుతాను ఏకాగ్రతతో వినుము. అది నీ మనసులోని బాధను తొలగించి శాంతిని 
కలిగిస్తుంది. 

నిశేషం: 1. సాధారణంగా లోకంలో శోకంతో విలపించే వ్యక్తులు తమకు కలిగిన దుఃఖం మరెవ్వరికీ కలిగి ఉండదని భావిస్తూ 
ఉంటారు. అటువంటి సందర్భంలో పూర్వం ఎందరో (ప్రసిద్దులు పొందిన కష్టపరంపరలను (ప్రస్తుత సంఘటనలకు అన్వయిస్తూ 
చెప్పటం వలన ఎంతో ఉపశమనం కలుగుతుంది. వ్యాసుడు ధర్మరాజుకు అకంపనవృత్తాంతం - అందులో ఉన్న పుత్రశోకం 
వివరించటానికి అదే కారణం. 

2. వ్యాస - ధర్మరాజుల పేర్లను వాళ్ళ తండ్రుల పేర్లు స్ఫురించేటట్టు అపత్యార్థంలో ప్రయోగించటం ఇందులోని విశేషం. 
అకంపన వృత్తాంతంలోని కథ పుత్ర మరణానికి సంబంధించినదే కావటం వలన ప్రస్తుత సందర్భానికి చక్కగా అదికింది. 
సీ,  పగతు రకంపను పై నెత్తి వచ్చి క। య్యము సేసి యాతని నడంగం బట్టి 

కొనుటయు. జూచి తత్తనయుండు హరియను । వాండు దోర్టర్పదుర్వారమూర్తి 
యవ్విరోధులమీ(ద నడరి బల్విడి దండ్రి । విడిపించి విక్రమ విహరణమున( 
దనివోక మలియు నుద్ధతిం గరిరథఘోట ।; భటనికాయంబుల బడలు పటుప 


ఆ. నుగ్రు లగు ననేకయోధులు చలమున. | గూడుకొని మహాస్త్ర ఘోరశస్త్ర 
తతుల నక్కుమారు మృతు. జేసి; రప్పుడు । గనలి రభసమున నకంపనుండు. 154 


ప్రతిపదార్థం: పగతురు= శత్రువులు; అకంపనుపైన్‌= అకంపనుడిమీదికి; ఎత్తివచ్చి= దండెత్తివచ్చి; కయ్యము+చేసి= యుద్దం 
చేసి; ఆతనిన్‌= ఆ అకంపనుడిని; అడంగన్‌= లోబడేటట్టు; పట్టికొనుటయున్‌= బంధించటాన్ని; చూచి= కనుగొని; 
తద్‌+తనయుండు= ఆ అకంపనుడి కొడుకు; హరి+అనువా(డు= హరి అనే పేరుగలవాడు; దోః+దర్స+దుర్వార మూర్తి= 
బాహువుల (భుజములుయొక్క గర్వంచేత అడ్డగించటానికి వీలుకాని స్వరూపం కలవాడు; ఆ+విరోధులమీ(దన్‌= ఆ 
శత్రువులపైన; అడరి= విజృంభించి; బల్విడిన్‌= శౌర్యంతో (లేదా వెంటనే); తండ్రిన్‌= తండ్రిని; విక్రమ విహరణమునన్‌= 
పరా(క్రమం యొక్క విహారంతో; విడిపించి= విమోచన కలిగించి;తనివోక= తృప్తిపడక; మటియున్‌= మళ్ళీ; ఉద్దతిన్‌= గర్వంతో; 
కరి, రథ, ఘోట, భట, నికాయంబులన్‌= ఏనుగులు, తేరులు, గుర్రాలు, కాలుబలము యొక్క గుంపులను; బడలుపటుపన్‌= 
శ్రమపెట్టగా (నొప్పించగా); ఉగ్రులు+అగు+అనేకయోధులు= భయంకరులైన పెక్కుమంది యుద్దవీరులు; చలమునన్‌= 
పట్టుదలతో;కూడుకొని= ఒకటిగా 'క్రమ్ముకొని; మహా, అస్త్రఘోర, శస్త్ర, తతులన్‌= గొప్ప, బాణాల (భయంకరాలైన) 
తీవ్రములైన ఆయుధాల సమూహాలతో; ఆ+కుమారున్‌= ఆ అకంపనుడి కొడుకును; మృతున్‌+చేసిరి= చచ్చినవాడిని చేశారు; 
అప్పుడు= ఆ సందర్భంలో; అకంపనుండు; కనలి= కోపించి; రభసమునన్‌= వేగంతో. 


తాత్సర్యం: శత్రువులు అకంపనుడి మీదికి దండెత్తి అతడిని స్వాధీనం చేసికొని బంధించారు. అది చూచి అతడి 
కొడుకు హరి అనేవాడు వారింప సాధ్యంకాని భుజగర్వంతో ఆ శత్రువులపైన విజృంభించి వెంటనే తండ్రిని తన 
పరాక్రమంతో విడిపించి, అంతటితో తృప్తిపడక మళ్ళీ గర్వంతో చతురంగబలాల్ని (శ్రమపెట్టగా భయంకరులైన 
శత్రుయోధులు వివిధాస్త్రశస్తాలతో అతడిని చంపారు. అప్పుడు అకంపనుడు మిక్కిలి కోపించి వేగంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 211 


క. విపినంబు నడంచు దవశిఖి | కుపమాస్థానమయి పగటి యొప్పు సెఖిచి యా 
త్మపురము సొత్తెంచెం దూ । ర్యపటు ధ్వను లెసంగ ననిమిషాధిపు భంగిన్‌. 155 


ప్రతిపదార్థం: విపినంబున్‌= అడవిని; అడంయ= అణచు(హరించే); దవశిఖికిన్‌= కార్చిచ్చుకు; ఉపమస్థానము+అయి= పోలికు చోటై 
(నిధానమై); పగణు= శత్రువుల; ఒప్పున్‌= అందాన్ని; చెణిచి= నశింపజేసి; అనిమిష+అధిపు భంగిన్‌= దేవతల (ప్రభువైన ఇంద్రుడివలె; 
తూర్య పటు ధ్వనులు= వాద్యాల బలమైన శబ్దాలు; ఎసంగన్‌= అతిశయించగా; ఆత్మపురము= తన నగరం; చొత్తెంచెన్‌= ప్రవేశించాడు. 
తాత్సర్యం: అడవిని కాల్చే దావాగ్నితో పోల్చదగినవాడై శత్రువుల అందాన్ని నశింపజేసి, వాద్యాల మోతలు 
అతిశయించగా దేవేంద్రుడి వలె తన నగరంలో ప్రవేశించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు గెలిచి వచ్చియు. 156 
తాత్సర్యం: ఈ విధంగా జయించి వచ్చియున్నూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ.  పుత్తుదలణి తలంచి పొగులుచు నున్నయ । న్నరవరేణ్యు కడకు నారదుండు 


నెమ్మి వచ్చుటయును నిభృతుండై యాసనా । ర్భాది పూజనంబు లాచరించి. 157 


ప్రతిపదార్థం: పుత్రున్‌= కొడుకును; తలంచి, తలంచి= పదే పదే స్మరించి; పొగలుచున్‌= దుఃఖిస్తూ; ఉన్న= ఉండే; ఆ+నరవరేణ్యు 
కడకున్‌= ఆ రాజు(శ్రేషుడి దగ్గరకు; నెమ్మిన్‌= ప్రీతితో(అను[గ్రహంతో); నారదుండు= నారద మహర్షి వచ్చుటయును= రాగా; 
నిభృతుండు+ఐ= వినయం కలవాడై; ఆసన+ఆర్థ్య+ఆది, పూజనంబులు= పీటవేయటం, పాదాలు కడగటం మొదలైన సేవలు; 
ఆచరించి= చేసి. 


తాత్సర్యం: కుమారుడిని పదే పదే తలచుకొని బాధపడుతూ ఉండే ఆ అకంపనమహారాజు దగ్గరకు నారదుడు 
ఎంతో ప్రీతితో రాగా, ఆ మహర్షికి వినయంతో ఆసనం వేసి అన్ని మర్యాదలూ చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _అతనికడ నుండి యమ్మహీపతి యత్తాపస ముఖ్యునకు నిజవృత్తాంతం బెటింగించి, కొడుకు 
గుణంబు లగ్గించి వానిం గోలుపోవుటం జేసి విజయంబు ప్రియంబు సేయకున్నదని తన వగపును 
తెలిపి మటియును. 158 


ప్రతిపదార్థం: అతని కడన్‌+ఉండి= ఆ నారదుడి దగ్గరనే ఉండి; ఆ+మహీపతి= ఆ అకంపన మహారాజు; ఆ+తాపసముఖ్యునకున్‌= 
ఆ మునిశ్రేష్టుడికి; నిజ+వృత్తాంతంబు= తన కథ; ఎటింగించి= తెలియజేసి; కొడుకు గుణంబులు= పుత్రుడి సుగుణాలు; అగ్గించి= 
పొగడి; వానిన్‌= ఆ కుమారుడిని; కోలుపోవుటన్‌+చేసి= పోగొట్టుకొనటం చేత; విజయంబు= జయించటం; ప్రియంబు= ప్రీతి; 
చేయకున్నది= కలిగించకుండా ఉన్నది; అని= ఆ (ప్రకారంగా; తన+వగపును= తన దుఃఖాన్ని; తెలిపి= వెల్లడించి; మజీయును= 


ఇంకా. 
తాత్సర్యం: నారదుడి దగ్గర కూర్చుండి తన వృత్తాంతాన్ని చెప్పాడు. కొడుకు గుణాలను కీర్తించాడు. అతడిని 
పోగొట్టుకొనటం వలన విజయం కలిగినా అది సంతోషాన్ని కలిగించటం లేదని దుఃఖాన్ని ప్రకటించాడు. అంతేకాక. 


విశేషం: అకంపపనుడు పుత్రమరణంతో ప్రకంపను డయ్యాడు. విసారంగా సామాజ్యాన్సి వాపింపజేశాడు. కానీ, అతడికి విజయం 
& KE డు. విన్హా 'లూజ్యాన్ను.వ్యా 
ప్రియం కలిగించలేదని తనకడకు విజయం చేసిన నారదుడికి విన్నవించటం ఈ వచనరచనలోని విశేషం. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “మునినాయక! మృత్యువు ప్రభు । వని విందుము లోకమునకు; నది యెట్లొకొ! త 
జ్ఞననంబు( దత్సభావము । వినం దలంచెద; నుచితమేని వినిపింపు తగన్‌. 159 


ప్రతిపదార్హం: మునినాయక!= ముని(శ్రేష్టుడవైన నారదా!; లోకమునకున్‌= సమస్త (ప్రపంచానికి; మృత్యువు= మృత్యుదేవత; 
'ప్రభువు= రాజు; అని+విందుము= అని వింటూ ఉన్నాం; అది+ఎట్టు+ఒకొ!= అది ఏ విధంగానో!; తద్‌= ఆ మృత్యువుయొక్క; 
జననంబు= పుట్టుక; తద్‌= దానియొక్క; ప్రభావము= మాహాత ట్రం: వినన్‌= వినటానికి; తలంచెదన్‌= కోరుతున్నాను; ఉచితము+ 
ఏని= తెలియదగినది అయితే; తగన్‌= తగునట్లు (యుక్తం అగునట్లు); వినిపింపు= వినిపించుము. 


తాత్పర్యం: 'నారదమునీంద్రా! ఈ లోకానికి మృత్యుదేవత ప్రభువు అని వింటున్నాం. అది ఎట్లాగో, దాని పుట్టుకనూ, 
మాహాత్మా్యాన్నీ వినాలని ఆసక్తిగా ఉన్నది. నేను అడిగింది సమంజసము, తెలియదగినది అని అనుకొంటే 
సముచితంగా వివరించవలసింది.' 


విశేషం: ఏ విషయమైనా (్రోతయొక్క అభ్యర్థననూ అందులో ఉండే జౌచిత్యాన్నీ పురస్కరించుకొనే మహనీయులు 
సమాధానమిస్తారు. ఆసక్తికరమైన విషయాన్ని అడగటం (శోతయొక్క ధర్మం. చెప్పటం కథకుడి విధి. తెలిసిన వారు తమకు 
తెలుసును గదా అని ఊరక ఎదుటివారికి చెప్పటం నిప్రయోజనం. నిరర్థకం. అందులోనూ తాత్తిక విషయం ఊరక తేరక 
చెప్పరాదు. (శ్రోత పదే పదే ఆసక్తితో ఉత్కంఠతో అడిగినప్పుడే చెప్పాలి. మృత్యువు యొక్క పుట్టుకనూ, దాని ప్రభావాన్నీ 
చెప్పవలసిందని అకంపనుడు నారదుడిని అర్థించిన విధానం ఈ వచన రచనలో (ప్రధానాంశం. 

నారదు( డకంసనునకు మృత్యుదేనతా ప్రభావం బెటింగించుట (సం. అను. 1-8-67 పంక్తి) 


వ. అనిన విని యమ్మహాత్ముండు గరుణాయత్తచిత్తుండై యతనికిట్లను * బంధుమరణ శోకం బుడుపం జాలెడు 
మృత్యుప్రకారకథ వినుట మేలు; నీ వవధానపరుండవై వినుము సెప్పెదం; బ్రజాపతి ప్రజల సృజియించి 
పదంపడి సంహారంబు లేమిం జేసి భూమికి. దదీయభారంబు దుర్భరం బగుటయు, ననుసంధించి 
చింతాక్రాంతుండై తత్సంహారంబునకు నుపకరణంబు గానక కటకటంబడిన నతని యింద్రియంబుల వలన 
మహాజ్వలనంబు జనియించి యెల్ల దిక్కులం బర6గి చరాచరాత్మకంబైన భూతవ్రాతంబు దహింపం 
గడంగుటయు భువన హితార్థంబుగా భవుండు సని కమలభవు శరణు నొచ్చినం, బ్రజ్వరిల్లుచున్న 
యమ్మహానుభావుం డద్దేవు నాలోకించి యాదరభరితాంతఃకరణుం డై. 160 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అకంపనుడు అడుగగా; విని; ఆ+మహాత్ముండు= ((త్రికరణశుద్ది గల త్రిలోక సంచారి అగు) 
ఆ నారదుడు; కరుణా+ఆయత్త+చిత్తుండు+ఐ= దయకు అధీనమైన మనస్సు కలవాడై; అతనికిన్‌= ఆ అకంపనుడికి; ఇట్టు= 
ఇట్టా; అనున్‌= అంటున్నాడు; బంధుమరణ శోకంబు= చుట్టాల చావుకు సంబంధించిన; మానసికమైన దుఃఖము; ఉడుపన్‌+చాలెడు= 
పోగొట్టగలిగే; మృత్యు ప్రకార కథ= మృత్యుదేవత యొక్క విధమునకు చెందినట్టి వృత్తాంతం; వినుట= వినటం; మేలు= శుభం; 
నీవు; అవధాన పరుండవు+ఐ= మనస్సును నిలపటంలో ఆసక్తి కలవాడవై (అనగా (శ్రద్దాసక్తులు కలవాడవై); వినుము; చెప్పెదన్‌= 
చెబుతున్నాను; 'ప్రజాపతి= (బ్రహ్మ; 'ప్రజలన్‌= సంతతిని (జనాన్ని); సృజియించి= పుట్టించి; పదంపడి= పిదప; సంహారంబు 
లేమిన్‌+చేసి= వినాశం లేకపోవటం చేత; భూమికిన్‌= భూదేవికి; తదీయభారంబు= ఆ సంతతియొక్క బరువు; 
దుర్భరంబు+అగుటయున్‌= భరించటానికి వీలుకాకపోవటాన్ని; అనుసంధించి= మనస్సులో యోచించి; చింతా+ఆ(క్రాంతుండు+ఐ= 
దిగులుతో ఆవరింపబడ్డవాడై; తద్‌+సంహారంబునకున్‌= ఆ ప్రాణికోటియొక్క వినాశానికి; ఉపకరణంబు= సాధనం; కానక= 
చూడలేక; కటకటంబడినన్‌= కోపించగా; అతని+ఇంద్రియంబులవలనన్‌= బ్రహ్మయొక్క ఇంద్రియాలనుండి; మహాజ్వలనంబు= 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 213 


పెద్దమంట; జనియించి= పుట్టి; ఎల్లదిక్కులన్‌= అన్నివైపులా; పరంగి= వ్యాపించి; చర+అచర+ఆత్మకంబు+ఐన= స్థావర జంగ 
మాత్మకమైన; భూతవ్రాతంబున్‌= ప్రాణిసమూహాన్ని; దహింపన్‌+కడంగుటయున్‌= కాల్చటానికి పూనుకోవటమున్నూ; భువన+ 
హితార్థంబుగాన్‌= లోకాల మేలు కొరకై; భవుండు= శివుడు; చని= పోయి; కమలభవున్‌, శరణు, చొచ్చినన్‌= బ్రహ్మకు శరణాగతుడు 
కాగా; ప్రజ్యరిల్లుచున్న= మండుతూ ఉండే; ఆ+మహా+అనుభావుండు= గొప్పవాడూ మిక్కిలి ఉదారుడూ అయిన (బ్రహ్మ; ఆ+దేవున్‌ 
= ఆ పరమశివుడిని; ఆలోకించి= చూచి; ఆదరభరిత+అంతఃకరణుండు+ఐ= దయతో కూడిన హృదయం కలవాడై. 
తాత్సర్యం: అని అకంపనుడు అడిగిన వెంటనే మహాత్ముడైన నారదమహర్షి దయాళువై ఈ విధంగా 
చెప్పాడు.'బంధు మరణానికి కలిగే దుఃఖాన్ని పొగొట్టే మృత్యువు యొక్క వృత్తాంతాన్ని వినటం శుభప్రదం. నీవు 
శ్రద్ధాసక్తులతో వినుము. చెప్పుతున్నాను. బ్రహ్మ ప్రాణికోటిని సృష్టించి ఆ ప్రాణికోటికి సంహారం లేకపోవటంతో 
అది భూమికి భారమైంది. ఎట్టా ఈ భారాన్ని నివారించటమా? అని ఆలోచించి చింతతో అందుకు తగిన సాధనం 
అగుపించక కోపించగా, అతడి ఇం(ద్రియాలనుండి మంటపుట్టి అన్నివైపులా వ్యాపించి జీవ, నిర్జీవ ప్రపంచాన్నంతా 
దహించటానికి పూనుకొన్నది. అపుడు లోకాల మేలు కొరకు శివుడు (బ్రహ్మను శరణువేడగా, అతడు పరమశివుడిని 
చూచి ఎంతో మన్ననా, దయా కలవాడై. 


క “నీ కోరికి యప్రతిహత । మే కార్యము. గోరి వచ్చి తెజింగింపు మమే 

యాకార! కామహర! యది । సేకొని యీక్షణమ యేను జేసెిది ననుడున్‌. 161 
ప్రతిపదార్థం: నీ+కోరికి= నీయొక్క ఇచ్చ; అప్రతిహతము= అనివార్యం (అడ్డం చెప్పరానిది); ఏ కార్యము= ఏమి పని; కోరి= 
ఇష్టపడి; వచ్చితి(వి)= వచ్చావు?; అమేయ+ఆకార!= తెలిసికొనటానికి శక్యంకాని (లేదా పరిమితం కాని) ఆకారం కలవాండా!; 
కామహర!= మన్మధుడిని హరించినవాడా!; ఎజీంగింపుము= తెల్పుము అది= నీవు కోరిన ఆ కార్యం; చేకొని= (గ్రహించి; ఈ 
క్షణము+అ= ఇప్పుడే; ఏను= నేను; చేసెదన్‌= నిర్వర్తిస్తాను; అనుడున్‌= అన చెప్పిన వెంటనే. 
తాత్సర్యం: తెలిసికొనటానికి వీలుకాని స్వరూపం కలవాడా! మన్మథుడిని దహించినవాడా! పరమశివా! నీ ఇచ్చ 
అనివార్యం. అడ్డు చెప్పరానిది. ఏ పని ఆశించి మీరు వచ్చారో చెప్పండి. వెంటనే ఆ పని నేను చేస్తాను” అన్నాడు. 
(బ్రహ్మదేవుడు. ఆ విధంగా అనిన అనంతరం. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _ అభవుం డిట్టు లనియె నఖిల సృష్టిక్రియా । కర్త వగుట నీవ కలుగ జేయం 

గలిగి భూతకోటి యెలమి( బొంద(గ( గోప । మెత్తి రూపుమాప నేల యిపుడు? 162 
ప్రతిపదార్థం: అభవుండు= ఈశ్వరుడు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అఖిల, సృష్టి, (క్రియా, కర్తవు+అగుటన్‌= 
సమస్తమైన సృష్టియొక్క కార్యాన్ని చేసేవాడవు కావటం చేత; ఈవు+అ= నీవే; చేయన్‌+కలిగి= సృష్టి చేయటానికి సమర్ధత ఉండి; 
భూతకోటి= ప్రాణిప్రపంచం; ఎలమిన్‌= సంతోషాన్ని; పొందంగన్‌= పొందుతూ ఉండగా; ఇపుడు= ఈ సమయంలో; కోపము+ఎత్తి= 
కోపం పూని (కోపాన్ని ప్రసరింపజేసి); రూపుమాపన్‌+ఏల?= సంహారం చేయటం ఎందుకు? (నశింపచేయటం లేదా చంపటం ఎందుకు?) 


తాత్పర్యం: శివు డీ విధంగాఅన్నాడు: 'సమస్తసృష్టినీ చేయగలిగిన నీవు ప్రాణికోటి సంతోషాన్ని పొందుతూ ఉండగా 
ఎందుకు కోపం పూని నశింపజేస్తున్నావు? 


నిశేషం: సృష్టించినవాడే సంహారం గావించటం సమంజసంగా లేదు అని అంటూ సంహార కారకుడుగా భావింపబడే శివుడే 
సంరక్షణ చేయటానికి సముద్యుక్తుడు కావటం ఇందులోని విశేషం. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నాకుంగా 'లోకంబులం గరుణాలోకంబున నా(వ)దరింపు' మనిన విని యంబుజాసనుండు ‘నాయందు 
గోపంబును గామంబును లేవు; వినుము! ప్రజాభారపీడితయైన భూమిదేవి దన డప్పి యెటింగించినం 
దదీయహితంబు సేయం బూని సంహారంబు గావించువా(డనై దానికి నుపాయంబు విచారించి, యెద్దియుం 
గాననైతి; నది కారణంబుగా నన్ను గ్రోధంబు వొందె' ననవుడు భూతనాథుండు. 163 


ప్రతిపదార్దం: నాకున్‌ కాన్‌= నా కోసంగా; లోకంబులన్‌= (నీచే సృష్టించబడ్డ ఈ లోకాన్ని); కరుణా+ఆలోకంబునన్‌= 
దయాదృష్టితో; ఆదరింపుము= అనుగ్రహించుము; అనినన్‌= అనగా; అంబుజ+ఆసనుండు= పద్మం ఆసనంగా కలవాడైన బ్రహ్మ; 
విని; నాయందున్‌= నాలో; కోపంబును= (క్రోధమున్నూ; కామంబును= కోరికయున్నూ; లేవు; వినుము; (ప్రజా, భార, 
పీడిత+ఐన+భూమిదేవి= జనం (సంతతి) యొక్క బరువుచేత; పీడింప (బాధింప) బడేది అయిన భూదేవి; తన, డప్పి= తన 
శ్రమ; ఎటింగించినన్‌= తెలుపగా; తదీయ హితంబు= ఆమెయొక్క మేలు; చేయన్‌+పూని= చేయటానికి ప్రయత్నించి; 
సంహారంబు+కావించువాండను+ఐ= చంపటం చేస్తూ ఉండేవాడిని; దానికిన్‌= అందుకు; ఉపాయంబు+విచారించి= ఉపాయాన్ని 
ఆలోచించి; ఎద్దియున్‌= దేనినీ; కానన్‌+ఐతిన్‌= చూడలేకపోయాను; అది కారణంబుగాన్‌= ఆ కారణంచేతనే; (క్రోధంబు= కోపం; 
నన్నున్‌= నన్ను; పొందెన్‌= చేరింది; అనవుడున్‌= అనిన వెంటనే; భూతనాథుండు= శివుడు. 


తాత్పర్యం: నా కొరకైనా నీవు ఈ లోకాలను దయతో అనుగ్రహించాల్సింది' అని శివుడు అడుగగా, బ్రహ్మ 'నాలో 
నిజానికి కోపంగానీ, మరే కోరికగానీ లేవు. వినుము. నా సృష్టివలన కలిగిన ప్రజయొక్క భారాన్ని మోయలేక (శ్రమపడే 
భూదేవి తన బాధను తెలుపగా ఆమె మేలుకోరి సంహారం చేస్తూ ఉన్నాను. ఎంత ఆలోచించినా ఏదీ ఉపాయం 
కనిపించటంలేదు. ఆ కారణం చేతనే కోపం వచ్చి నన్ను చేరింది" అనగా, ఆ మాటలు వినిన వెంటనే శివుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'నాకుంగా' - భూతనాథుడు అనే ప్రయోగాలు ఎంతో అర్థవంతంగా, బౌచిత్యస్ఫోరకంగా కూర్చబడ్డాయి. 'ఆవరింపు” 
అనే ప్రయోగం కన్నా 'ఆదరింపు”" అన్నదే అర్థవంతం, నిజానికి (బ్రహ్మలో కామ(క్రోధాలు లేవు కాని, భూదేవి మేలు కోరి తాను 
సంహారానికి పూనుకొన్నానని బ్రహ్మ శివుడికి చెప్పటం ఈ వచనంలోని విశేషం. 


ఉ. “అనఘవిచార! నీ వరయు మన్న దగం గడు నిష్ట లోక పా 
లన మొనరింతు6 గాన యనలం బయి నీ దగు నల్క లోక ము 
న్మునుమిడి కాల్పం జొచ్చిన గనుంగొని యేంగృప పుట్టి చెప్పెదం 
జనునె మహోగ్రకోపవివశత్వము నీకు. ద్రిలోకనాయకా! 164 


ప్రతిపదార్థం: అనఘ విచార!= పాప రహితమైన ఆలోచనకలవాడా!; నీవు+అరయుము+అన్నన్‌= నీవు రక్షింపు మనగా; తగన్‌= 
తగునటుల; కడునిష్టన్‌= మిక్కిలి నిష్టతో; లోకపాలనము= లోకాలను పాలించటం; ఒనరింతున్‌+కాన= కావిస్తున్నాను కాబట్టే 
అనలంబు+అయి= నిప్పై; నీది+అగు+అల్కన్‌= నీదైన కోపంతో; లోకమున్‌= లోకాన్ని; మునుము+ఇడి+కాల్పన్‌= వరుసపెట్టి 
కాల్చటానికి; చొచ్చినన్‌= పూనుకొనగా; కనుంగొని= చూచి; ఏన్‌= నేను; కృప+పుట్టి= దయకలిగి; చెప ప్పెదన్‌= చెప్పుతూ ఉన్నాను; 
త్రిలోకనాయకా!= మూడు లోకాలకు ప్రభువైనవాడా!; మహా+ఉ(గ్ర, కోప, వివశత్వము= (మిక్కిలి)గొప్ప భయంకరమైన (క్రోధంతో 
వశం తప్పిపోవటం; నీకున్‌= నీకు; చనునె!= తగునా! 


తాత్సర్యం: 'పాపరహితమైన ఆలోచన కలవాడా! నీవు రక్షింపు మనగా తగునట్టు మిక్కిలి నిష్టతో లోకాన్ని 
పాలిస్తున్నాను కాబట్టే నీ కోపంతో నిప్పై లోకాన్ని వరుసపెట్టి కాల్చటానికి పూనుకోగా చూచి, నేను దయ కలిగి 
చెబుతూ ఉన్నాను. ముల్లోకాలకు (ప్రభువైన వాడా! భయంకరమైన కోపంతో వశం తప్పిపోవటం నీకు తగునా? 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 215 


వ. చరాచరంబు లన్నియు నొక్కపెట్ట భస్మీభూతంబులు సేయ నేల? ధరణీభారంబు వాయుటకై యుచిత 
సంహారంబు గలుగునట్లుగ నొండుదెటింగు దలంపుము; కోపం బుపసంహరింపు; మివ్వరంబు నా కొసంగు 
మనవుడు నిహత పాపకళంకుండైన యా శంకరు పలుకులకు నతం డయ్యలుక నడంచిన నయ్యనలం 
బాటుటయును భువనంబులు ప్రమోదంబు నొంది యా శంకర శతానందుల నభినందించె; నట్లు 
కోధోపశమనం బాచరించు సమయంబున. 165 


ప్రతిపదార్థం: చరాచరంబులు= తిరుగునవి, తిరుగనివి (జీవ-నిర్జీవములు అజడములు జడములు); అన్నియున్‌= అన్నీ; 
ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; భస్మీభూతంబులు+చేయన్‌+ఏల?= బూడిద చేయటం ఎందుకు?; ధరణీభారంబు+పాయుటకై= 
భూమియొక్క భారాన్ని తొలగించటానికై; ఉచితసంహారంబు= తగు విధంగా మితంగా వినాశం; కలుగునట్టుగన్‌= కలిగేటట్లు; 
ఒండుతెణంగు= మరొక[క్రమం (పద్దతి); తలంపుము= యోచించుము; కోపంబు+ఉపసంహరింపుము= కోపాన్ని అణచుకొమ్ము 
(మరలించుము); ఈ+వరంబు= ఈ వరాన్ని; నాకున్‌+ఒసంగుము= నాకు ఇమ్ము; అనవుడున్‌= అనిన వెంటనే; నిహత, 
పాప, కళంకుండు+ఐన= నిర్మూలించబడ్డ పాపం యొక్క మచ్చ కలవాడైన; ఆ+శంకరు= ఆ పరమేశ్వరుడి; పలుకులకున్‌= 
మాటలకు; అతండు= ఆ బ్రహ్మ; అలుకన్‌= కోపాన్ని; అడంచినన్‌= అణచివేయగా; ఆ+అనలంబు= ఆ అగ్ని; ఆఖుటయును= 
నశించటమున్నూ; భువనంబులు= లోకాలు; ప్రమోదంబున్‌+ఒంది= సంతోషాన్ని పొంది;ఆ+శంకర, శతానందులన్‌= ఆ 
శివుడినీ, బ్రహ్మనూ; అభినందించెన్‌= పొగిడాయి; అట్టు= ఆ విధంగా; [కోధ+ఉపశమనంబు= కోపాన్ని అణచివేయటం; 
ఆచరించు+సమయంబునన్‌= చేసిన సందర్భంలో. 


తాత్సర్యం: ఎందుకిట్టా ఒక్కుమ్మడిగా చరాచరజగత్తును బూడిదచేయటం? భూభారం తొలగటానికి తగిన 
సంహారకార్యం మరొక్కటి ఆలోచించుము. కోపాన్ని వదలిపెట్టుము' అని పరమశివుడు పలికాడు. పాపకళంకం 
తొలగిన ఆ శివుని మాటలతో (బ్రహ్మ తన కోపాన్ని అణచుకొన్నాడు. అగ్గి ఆరిపోయింది. లోకాలు సంతోషించి 
(బ్రహ్మనూ పరమేశ్వరుడినీ కీర్తించాయి. 

విశేషం: 'కోపాన్ని ఉపసంహరించు” మని శంకరుడు అడిగాడు. శతానందుడు (క్రోధాన్ని ఉపశమింపజేశాడు. ఇక్కడ శంకరుడు 


అనగా సంతోషాన్ని కలిగించేవాడు అట్లా శతానందుడు శబ్దంలో కూడా ఆనందం కలిగించే వాడు అనే అర్థం ప్రస్ఫుటం. లోకాలకు 
ఆనందం కలిగించిన సందర్భంలో ఈ ఇరువురినీ తిక్కన ఇట్టా పేర్కొనటం ఎంతో జొచిత్యవంతంగా ఉన్నది. 


సీ, కమలాసనుని యింద్రియముల రక్తాస్యయు । నసితాంగియును నరుణాంబరయును 
నగు నింతి జనియించి యల్లన నగుచు. గెం । జాయ రంజిల్లు లోచనము లలర 
నా జగన్నాథుల నలవోకవోలె( గ । న్లొని దక్షిణమునకు. జన నజుండు 
మెలపుతో 'మృత్యువ! మృత్యువ! యెట వోయె?' | దని పలుమాటు సాంత్వనము దో(ప( 


తే. బిలిచి 'సంహారబుద్ది నా కొలయ( బొడము । కనలునం దుద్ధవించితి గాన నీవు 
దొడరి (గి) వాసి లేకెల్ల జంతువుల సంహ । రింపు నా పంపుమై; నీకు బెంపు గలదు.” 166 


ప్రతిపదార్థం: కమల+ఆసనుని= బ్రహ్మయొక్క; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాల నుండి; రక్త+ఆస్యయున్‌= ఎర్రటి ముఖం 
కలదియున్నూ; అసిత+అంగియునున్‌= నల్లటి అవయవాలు కలదియున్నూ; అరుణ+అంబరయునున్‌= ఎర్రటి వస్త్రాలు 
కలదియున్నూ; అగు+ఇంతి= ఐన (స్తీ; జనియించి= పుట్టి; అల్లనన్‌= మెల్లగా; నగుచున్‌= నవ్వుతూ; కెంజాయ+రంజిల్లు= ఎర్రటి 
రంగుతో (ప్రకాశించే; లోచనములు+అలరన్‌= కళ్ళు వికసించగా; ఆ జగన్నాథులన్‌= ఆ లోక నాయకులను; అలవోక+పోలెన్‌= 
(లీలవలె) నిర్లక్ష్యంగా; కన్లాని= చూచి; దక్షిణమునకున్‌= దక్షిణంవైపు; చనన్‌= పోగా; అజుండు= బ్రహ్మ; మెలపుతోన్‌= నేర్పుతో; 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


మృత్యువ!, మృత్యువ!= ఓ మృత్యువా! మృత్యువా!; ఎట+పోయెదు?= ఎక్కడికి పోతావు; అని= ఆ (ప్రకారంగా; పలుమారు= 
అనేక పర్యాయాలు; సాంత్వనము+తో(పన్‌= ఓదార్పు తోచేటట్టుగా; పిలిచి= ఆహ్వానించి; నాకున్‌= నాకు; సంహారబుద్ది= వినాశం 
చేయాలనే సంకల్పం; ఒలయన్‌= కలుగగా; (ప్రవేశించగా); పొడము+కనలునందున్‌= పుట్టిన కోపం నుండి; ఉద్భవించి తి(వి)= 
పుట్టావు; కానన్‌= కాబట్టి; నీవు; తొడగి= యత్నించి(పూని); వాసిలేక= తారతమ్యం(భేదం) లేకుండా; ఎల్ల జంతువులన్‌= అన్ని 
'ప్రాణులనూ; నా పంపుమైన్‌= నా ఆజ్ఞచేత; సంహరింపు(ము)= నాశనం గావించుము; నీకున్‌= నీకు; పెంపు= గౌరవం; కలదు= 
కలుగుతుంది. 

తాత్సర్యం: (బ్రహ్మదేవుడి ఇంద్రియాల నుండి ఎర్రటి మొగంతో, నల్లటి అవయవాలతో, ఎర్రటి వస్త్రంతో ఒక 
స్తీ జన్మించి, మెల్లగా నవ్వుతూ ఎర్రబారిన కళ్ళతో ఆ లోకనాయకులను చూచి, నిర్లక్ష్యభావంతో దక్షిణంవైపు 
పోసాగింది. అప్పుడు (బ్రహ్మ ఆమెను ఓదార్చుతూ మృత్యువా! మృత్యువా! అని నేర్పుగా పిలిచి, “సంహరించే 
సంకల్పం నాలో కలిగినప్పుడు ఆ కోపంనుండి నీవు పుట్టావు కాబట్టి, తారతమ్యం లేకుండా అన్ని ప్రాణులను 
సంహరించుము. నా ఆజ్ఞతో చేసే ఈ పనివలన నీకు గౌరవం సిద్ధిస్తుంది. 


వ. అనిన విని మృత్యుదేవత దుఃఖిత యయినం గన్నీరు దొరంగె; నయ్యశ్రుబిందువులు పద్మజుండు 
పాణిపుటంబునం బట్టి లోకహితార్భంబుగా ననేకభంగుల ననునయించిన, నక్కాంత గాడ్పున నల్లాడు తీ(గ 
తెబింగునం జలించి, యంజలి ఘటించి య వ్విరించి కి ట్లనియె. 167 

ప్రతిపదార్థం: అనినన్‌= అని (బ్రహ్మ చెప్పగా; విని; మృత్యుదేవత= మృత్యువు; దుఃఖిత+అయినన్‌= దుఃఖించింది కాగా; కన్నీరు 
తొరంగెన్‌= కన్నీరు కారింది; ఆ+అ(శ్రుబిందువులు= ఆ కన్నీటి చుక్కలు; పద్మజుండు= (బ్రహ్మ; పాణి+పుటంబునన్‌= దొప్పవంటి 
చేతిలో; పట్టి= పట్టుకొని; లోక హితార్థంబుగాన్‌= లోకం యొక్క మేలు కొజకుగా; అనేక భంగులన్‌= వివిధ విధాలుగా; 
అనునయించినన్‌= ఓదార్చగా; ఆ+కాంత= ఆ (స్తీ; గాడ్పునన్‌= గాలిచేత; అల్హాడు= మిక్కిలిగా కదలు; తీ/+తెజంగునన్‌= 
తీగవలె; చలించి= కదలిపోయి; అంజలి ఘటించి= చేతులు జోడించి; ఆ+విరించికిన్‌= ఆ బ్రహ్మ దేవుడికి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: అనగా విని మృత్యుదేవత శోకించగా కన్నీరు కారింది. ఆ కన్నీటి బిందువులను (బ్రహ్మ చేతిలో 
పట్టి లోకశ్రేయస్సు నుద్దేశించి ఆమెను పలురకాలుగా ఓదార్చాడు. ఆమె గాలికి కదలాడే తీగవలె వణకుతూ 
చేతులు జోడించి ఆ (బ్రహ్మతో ఇట్లా అన్నది: 
తే. _“నీవు సృజియించి తటె నన్ను దేవదేవ! । యేను గ్రూరకర్మములకు నెట్టు లోర్డు? 

బంధు మరణ శోకార్తులై పనవు జనుల । వివిధ భంగుల యెలు(గులు వినంగ6 జాల. 168 
ప్రతిపదార్థం: దేవదేవ!= (దైవాలకు దైవమైన ఓ మహానుభావా!) (బ్రహ్మదేవా!; నన్నున్‌= నన్ను; నీవు; సృజియించితి(వి)+అటె!= 
సృష్టించావటకదా!; ఏను= నేను; క్రూరకర్మములకున్‌= నొప్పించే (దయలేని) పనులకు; ఎట్టులు= ఏ విధంగా; ఓర్తున్‌?= సహించగలను?; 
బంధు,మరణ,శోక+ ఆర్తులు+ఐ= చుట్టాల చావు వలన దుఃఖంతో ఆర్తిచెందిన వాళ్ళయి; పనవు= ప్రలాపించే (మిక్కిలిగా దుఃఖించే); 
జనుల= (ప్రజల; వివిధ భంగుల+ఎలుగులు= రకరకాల కంఠధ్వనులు (ఆర్తనాదాలు); వినంగన్‌+చాలన్‌= వినలేను. 
తాత్సర్యం: 'ఓ దేవదేవా! నీవు నన్ను పుట్టించినావటగా! నేను దయమాలిన పనులకు ఎట్టా ఓర్చుకొనగలను? 
చుట్టాల (మరణానికి) చావుకు మిక్కిలి మానసిక దుఃఖంతో ఆర్హులైన వాళ్ళు, చచ్చిపోయిన బంధువులను 
మాటిమాటికి స్మరిస్తూ చేసే రకరకాల ఏడ్పులతోడి కంఠస్వరాలు నేను వినజాలను. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 217 


వ. ఈ యధర్మంబునకు వెటితు; నీవు నా మీందం గృపసేయు; మిట్లు నన్నుం బనుపక తపశ్చరణంబునకుం 
బనుపవలయు; నివ్వరం బిమ్ము; భవదనుజ్ఞ వడసి ధేనుకాశ్రమంబునకుం జనియెద' నని పలికినం బరమేష్టి 
య న్నీరజాక్షి నిరీక్షించి. 169 


ప్రతిపదార్థం: ఈ+అధర్మంబునకున్‌= (ఈ ధర్మవిరుద్ద కార్యానికి) ఈ పాపానికి; వెజుతున్‌= భయపడుతూ ఉన్నాను; నీవు; 
నామీంద= నాపై; కృప+చేయుము= దయచూపుము; ఇట్టు= ఈ విధంగా; నన్నున్‌= నన్ను; పనుపక= పంపక (నియోగించక) 
తపస్‌+చరణంబునకున్‌= తపస్సు చేసికొనటానికి; పనుపవలయున్‌= పంపాలి; ఈ+వరంబు+ఇమ్ము= ఈ వరం ఇమ్ము; 
భవత్‌+అనుజ్ఞ= నీ యొక్క అనుమతి; పడసి= పొంది; ధేనుక+ఆ(శ్రమంబునకున్‌= ధేనుక అనే పేరుగల ఆశ్రమానికి; చనియెదన్‌= 
పోతాను; అని= ఆ ప్రకారంగా; పలికినన్‌= మాటాడగా; పరమేస్టి= (బ్రహ్మ; ఆ+నీరజాక్షిన్‌= కమలాలవంటి కన్నులు గలదైన 
ఆ స్త్రీని; నిరీక్షించి= చూచి. 


తాత్పర్యం: ఈ ధర్మంకాని పనికి జంకుతాను. నామీద దయయుంచి ఈ పనికి నన్నుపంపకుండా తపస్సు 


చేయటానికి పంపుము. నాకీ వరం ఇమ్ము. నేను ధేనుకాశ్రమానికి వెళ్ళుతాను" - అని అనగా (బ్రహ్మ ఆమెను 
చూచి. 


సీ,  'నినుం బ్రజా సంహారమునకునై కల్పించి | నాండం గావున నీ మనంబునందు. 
బొడము విచారంబు నుడిగింపు; మిట్లు గాం। గలయది యైన యిక్కార్యమునకు 
నన్యధాత్వం బేల యగుణ/? బ్రజా సంహర । ణము ననిందిత సమయముగ జేయు 
మీ వవశ్యంబును” నావుడు6 గడుభయం । బున నప్పటికి నియ్యకొని మృగాక్షి 


తే. నలువ వదనంబు సూచుచు నిలిచె; నతండు । ప్రీతుండై లోకముల గృప పెంపుతోడి 
దృష్టి. గను(గొన నవి పరితుష్టి( బొందె. । జంద్రమౌళయు. దన యిచ్చం జనియె. బ్రీతి. 170 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; ప్రజాసంహారమునకున్‌+ఐ= (ప్రజల (ప్రాణుల) యొక్క వినాశానికై; కల్పించినాండన్‌= కలిగించాను; 
కావునన్‌= కాబట్టి; నీ+మనంబునందున్‌= నీ మనస్సులో; పొడము= పుట్టే; విచారంబున్‌= సంతాపాన్ని (ఆలోచనను లేదా 
సందేహాన్ని); ఉడిగింపుము= మానివేయుము (అణచివేయుము); ఇట్టుకాన్‌= ఈ విధంగానే; కల+అదియెన= జరగవలసిందైన; 
ఈ+కార్యమునకున్‌= ఈ పనికి; అన్యధాత్వంబు= మరొకవిధంగా కావటం; ఏల+అగున్‌?= ఎందుకౌతుంది?; ప్రజాసంహరణమున్‌= 
ప్రాణి సంహారాన్ని (జన వినాశనాన్ని); అనిందిత+సమయముగన్‌= నిందించబడని (దూషించబడని) ఆజ్ఞగా; ఈవు= నీవు; 
అవశ్యంబును= తప్పకుండా; చేయుము= ఆచరించుము; నావుడున్‌= అనగానే; కడు+భయంబునన్‌= మిక్కిలి భీతితో; 
మృగ+అక్షి= జింకకన్నుల వంటి కన్నులు కలిగిన ఆ మృత్యువు; అప్పటికిన్‌= ఆ సమయానికి; ఇయ్యకొని= సమ్మతించి(ఒప్పుకొని); 
నలువ వదనంబున్‌= బ్రహ్మముఖాన్ని; చూచుచున్‌= చూస్తూ; నిలిచెన్‌= నిలిచింది; అతడు= ఆ బ్రహ్మ; ప్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; లోకంబులన్‌= లోకాలను; కృప పెంపు తోడి దృష్టిన= దయయొక్క అతిశయంతోడి చూపుతో; కనుంగొనన్‌= 
చూడగా; అవి= ఆ లోకాలు; పరితుష్టిన్‌= మిక్కిలి సంతృప్తిని; పొందెన్‌= పొందాయి; చంద్రమౌళియున్‌= శివుడున్నూ;తన+ఇచ్చన్‌= 
తన కోరిక మేరకు; (ప్రీతిన్‌= సంతోషంతో; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: నిన్ను జన వినాశానికై నేనే కల్పించాను. కాబట్టి నీ మనస్సులో కలిగే విచారాన్ని విడువుము. ఇది 
ఈ విధంగా జరగవలసి ఉన్న పని. దీనికి విరోధం ఎందుకు ఏర్పడుతుంది? జన వినాశాన్ని నిందలేని ఆజ్ఞగా 
నీవు తప్పుకుండా నిర్వర్తించాలి” అని అనగానే మృత్యువు మిక్కిలి భీతితో ఆ సమయానికి సరే అని ఒప్పుకొని, 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రహ్మ మొగాన్ని చూస్తూ అట్టే నిలిచిపోయింది. అందుకు బ్రహ్మ సంతోషించాడు. లోకాల నన్నింటినీ ఎంతో 
దయగల చూపుతో చూడగానే అవి ఎంతో సంతృప్తిచెందాయి. పరమేశ్యరుడున్నూ మనస్సులో ఎంతో సంతోషించి 
మరలివెళ్ళాడు. 


విశేషం: ఇందులో మృగాక్షి అనే పదం సాభిప్రాయం. మృత్యువు మిక్కిలి భీతితో ఉన్న సందర్భం. కాబట్టి ఆ సందర్భంలో ఆమె 
చూపులు కూడా జింకచూపుల వలె మిక్కిలి సంచలించాయి అని ధ్వని. సంచలించే చూపులు నలుదిక్కులూ చూస్తాయి. కాబట్టి 
'నలువి అనే ప్రయోగం కూడా జాచిత్యస్పోరకం. చంద్రుడు ఆపహ్లోదకారి.అతడిని నెత్తిమీద పెట్టుకొన్న శివుడు కూడా లోకాలకు 
ఆహ్లాదాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే నలువ దగ్గరకు వచ్చాడు. వచ్చిన పని సానుకూలం కావటంతో అతడు కువలయానందకరుడై 
శంకరుడై మరలివెళ్ళాడు. 


వ. మృత్యుదేవియుం బరమేష్టికిం బ్రణమిల్లి. 171 
తాత్సర్యం: మృత్యుదేవత కూడా (బ్రహ్మకు నమస్కరించి. 
తే. అచటు వాసి రయంబున నరిగి ధేను । కాశ్రమంబున నియమంబు లాచరించి 

నందకౌశికి యనియెడు నదుల. బెక్కు। వ్రతము లొనరించి మటియు( దీర్ణముల నెల్ల. 172 


ప్రతిపదార్థం: అచటు+పాసి= ఆ ప్రదేశం విడిచి (తొలగి); రయంబునన్‌= వేగంతో; అరిగి= పోయి; ధేనుక+ఆశ్రమంబునన్‌= 
ధేనుకా(శ్రమంలో; నియమంబులు+ఆచరించి= (వ్రతనిష్థలు చేసి; నంద+కౌశికి+ అనియెడు+నదులన్‌= నంద, కౌళికి అనే పేర్లుగల 
నదులలో; పెక్కు (వ్రతములు+ఒనరించి= అనేకములైన (ఉపవాసాది పుణ్యకార్యాలు) నోములు నోచి; మజియున్‌= ఇంకా; 
ఎల్ల+తీర్ణములన్‌= అన్ని పుణ్యక్షేత్రాలలో (మహర్షులు స్నానం చేసే పుణ్యోదక స్థలాలలో). 


తాత్పర్యం: వెంటనే మృత్యువు ఆ ప్రదేశం విడిచి ధేనుకాశ్రమంలో ఎన్నో వ్రతాలు చేసి, నంద, కౌశిక అనే నదులలో 
అనేక పుణ్యకార్యాలు చేసి, ఇంకా చాలా పుణ్యక్షేత్రాలలో (తీర్థాలలో). 
విశేషం: శుంభ నిశుంభులను చెండాడేందుకు గౌరి నుండి పుట్టిందే కౌశికి. శుంభనిశుంభాది రాక్షసులను తునుమాడినతర్వాత 


నదీ రూపంలో వెలసింది. నంద - అంటే ఆనందాన్ని కలిగించేది. వ్రతాలు నిర్వహించటానికి కౌశికి, నంద అనే రెండు నదులూ 
ఎంతో అనుకూలంగా ఉన్నట్టు - అక్కడ చేసిన వ్రతాలు త్వరలో ఫలిస్తాయి అని సూచన. 


వ. _ అద్దేవు నుద్దేశించి పెద్దకాలం బనేక విధంబుల దుష్కరంబులగు తపంబులు సేయుచుం బోయి హిమశైల 
శిఖరంబున సంయతాత్మయై యున్న(, జతురాననుం డమ్మానినికిం బొడసూపి, 'మృత్యువ! నీ వత్యంతనిష్ణుర 
నిష్టా నియమంబు లేల యనుష్టించెద?” వనిన నయ్యంగన 'సమాధానంబున నున్న ప్రజల మెడలు నులిచి 
చంపంజాల; నన్ను నీ పనికిం బంపకు; మధర్మభయంబున ని న్నాశ్రయించెద; నార్తనైన నాకు శరణంబ వగు 
మని ప్రణమిల్లిన నతం డి ట్లనియె. 173 


ప్రతిపదార్థం: ఆ+దేవున్‌+ఉద్దేశించి= ఆ దైవాన్ని గురించి; పెద్దకాలంబు= చాలాకాలం; అనేకవిధంబులన్‌= పెక్కురకాల; 
దుష్కరంబులు+అగు+తపంబులు= చేయశక్యంకాని అనగా కఠినములైన తపస్సులు; చేయుచున్‌= చేస్తూ; పోయి= చని; హిమశైల 
శిఖరంబునన్‌= హిమవత్సర్వతంయొక్క చివరిభాగంలో; చతుః+ఆననుండు= నలువ (బ్రహ్మ; పొడసూపి= కన్పించి; మృత్యువ!= 
ర్ట మృత్యువా!; స్‌వు; అత్యంత, నిష్టుర, నిష్టా, నియమంబులు+ఏల?= మిక్కిలి కఠినములైన 'వ్రతనిష్టలు నియమములు ఎందుకు?; 
అనుష్టించెదవు?= నిర్వర్తిస్తున్నావు?; అనినన్‌= అనగా; ఆ+అంగన= ఆ మృత్యువు; సమాధానంబునన్‌+ఉన్న= చక్కగా ఉంటూ 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ఉన్న; ప్రజల+మెడలు= జీవుల కుత్తుకలు; నులిచి= మెలిపెట్టి; చంపన్‌+చాలన్‌= చంపలేను; నన్నున్‌= నన్ను; -ఈ+పనికిన్‌+పంపకుము= 
ఈ కార్యానికి నియోగించవద్దు; అధర్మభయంబునన్‌= అధర్మం వలని భీతిచేత; నిన్నున్‌+ఆ(శ్రయించెదన్‌= నిన్ను పొందాను; 
ఆర్తను+ఐన+నాకున్‌= (ఆర్తురాలు) దుఃఖిత అయిన నాకు; శరణంబవు+అగుము+అని= శరణం కమ్ము అని; 'ప్రణమిల్లినన్‌= 
నమస్కరించగా; అతండు= ఆ (బ్రహ్మ; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: దైవాన్ని ఉద్దేశించి పెక్కురీతుల కఠిన తపస్సులు చేస్తూ హిమవత్సర్వత శిఖరం మీద నియమనిష్టలతో 
ఉండగా, (బ్రహ్మదేవుడు ఆమెకు ప్రత్యక్షమై, 'ఓ మృత్యువా! నీవెందుకు కఠిన నియమనిష్టలతో తపస్సు చేస్తున్నావు?” 
అని అడిగాడు. ఆమె ఇట్లా అన్నది: 'సుఖంగా ఉన్న ప్రజల మెడలు నులిమి చంపలేను. న న్నీ పనికి పంపబోకండి. 
అధర్మ భయంతో నిన్ను శరణువేడుతున్నాను. ఆర్తురాలను నన్ను కరుణించుము” అని నమస్కరించింది. అప్పు 
డా (బ్రహ్మ మృత్యువుతో ఇట్లా అన్నాడు: 
ఆ. “ఇంతి! నీ కధర్మ మేల యయ్యెడు? నాదు । పనుపు సేయ నిన్ను! బరమధర్మ 

మొందు, విమల కీర్తియును జెందు; నట్లుగా । వరము లిత్తు మేను హరుడు నీకు. 174 


ప్రతిపదార్థం: ఇంతి!= ఓ (స్రీ! (మృత్యువా! అని సంబోధన); అధర్మము= ధర్మవిరుద్దం, లేక పాపం; నీకున్‌= నీకు; 
ఏల+అయ్యెడున్‌?= ఎందుకు అవుతుంది?; నాదు+పనుపు= నా ఆజ్ఞ; చేయన్‌= నిర్వర్తించగా (ఆచరింపగా); నిన్నున్‌= నిన్ను; 
పరమ+ధర్మము+ఒందున్‌= ఉత్కృష్టమైన ధర్మమే పొందుతుంది; విమలకీర్తియును= నిర్మలమైన యశస్సున్నూ; చెందున్‌= 
కలుగుతుంది; అట్టుగాన్‌= అట్లా అయ్యేటట్టు; ఏను= నేనూ; హరుండున్‌= శివుడూ; నీకున్‌= నీకు; వరములు+ఇత్తుము= వరాలు 
ఇస్తాం. 


తాత్సర్యం: ఓ మృత్యుదేవతా! నీ కిది అధర్మం ఎందు కౌతుంది? నా ఆజ్ఞ నిర్వర్తించటం వలన నిన్ను ధర్మమే 
పొందుతుంది. నీకు దీనివలన నిర్మలమైన యశస్సుకూడా కలిగేటట్టు నేనూ, శివుడూ వరాలు ఇస్తున్నాం. 
విశేషం: “ఇంతి” అని మృత్యుదేవతను (బ్రహ్మ సంబోధిస్తూ, “ప్రజల మెడలు నులిచి చంపుట” పాపకార్యం కాదని, అది పరమధర్మమై 


విమలకీర్తి కలిగిస్తుంది. అని తెల్సిన విషయం- ఆటవెలది ఛందస్సులో తిక్కన ఎవరించటం సందర్భసముచిత చృ్చందళ్ళిల్ప 
పారీణతకు చక్కని నిదర్శనం. 


వ. ఏమనుసంధించిన పనికి నీకు భయం బేల? చతుర్విధ భూతకోట్ల నుపసంహరింపు ' మనిన నత్తన్వి 'దేవా! 
దేవర యాజ్ఞ దలమోచి చేయుదానం గాక! యొక్క విన్నపం బవధరింపుము; లోభంబును గ్రోధంబును 
నీర్షయు నసూయయుు కలిగించి జంతువుల శరీరంబుల వికృతిం బొందింపవలయు ననవుడు నతం డట్ల 
యయ్యెడు; నదియునుంగాక నీ యశ్రుబిందువు లెన్ని యన్నియు రోగంబులై జనంబులం జావం 
జేయంగలయవి; దానం జేసి యధర్మంబు నిన్నుం బొరయనేరదు; ప్రాణి మారణంబు నీకుం బరమధర్మంబగు; 
భవదీయశుభం బేను గోరెద; నీవు ధర్మస్వరూపంబ; వీ విశ్వంబునకు నీశ్వరి; వట్లు గావునంబ్రాణసంయమనంబు 
భవదధీనంబు; సర్వజీవులయెడం గామరోషంబు లుడిగి జీవంబుల నాకర్షింపుము; తత్రకారంబు 
ధర్మతత్త్వంబు; నీకు భయం బేమి? మిథ్యావర్తనుల నధర్మంబ సమయించు. బొ' మ్మనిన నమ్మానిని శాపభీతిని 
దన్ను నధర్మంబు వొంద దనుమాటను దన్నియోగం బంగీకరించె; నవ్విరించి వచనంబుల తెటింగున 
నాధివ్యాధులు గాత్రహానిం జేయ నా మృత్యుదేవత ప్రాణాపహారిణి యగుటం బ్రాణంబులు దేహంబులం బాసి, 
దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 175 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏము= నేనూ, పరమేశ్వరుడూ; అనుసంధించిన+పనికిన్‌= నియమించే కార్యానికి; నీకున్‌+భయంబు+ఏల?= 
నీకు జంకు ఎందుకు?; చతుః+ విధ+భూతకోట్లన్‌= నాలుగు రకాల (ప్రాణిసమూహాలను; ఉపసంహరింపుము= సంహరించుము; 
అనినన్‌= అనగా; ఆ+తన్వి= ఆ మృత్యువు; దేవా!= ప్రభూ!; దేవర ఆజ్ఞ= ప్రభువుయొక్క ఆనతి; తలమోచి= శిరసా వహించి; 
చేయుదానన్‌+కాక= ఆచరించేదానిని అగుదును కానీ; ఒక్క+విన్నపంబు= ఒక విజ్ఞప్తి; అవధరింపుము= వినుము; లోభంబును= 
అత్యాశయున్నూ; క్రోధంబునున్‌= కోపమున్నూ; ఈర్ష్యయున్‌= ఓర్వలేనితనమున్నూ; అసూయయున్‌= మంచి గుణాలలో దోషాన్ని 
ఆరోపించటమూ; కలిగించి= కలిగేటట్లు చేసి; జంతువుల శరీరంబులన్‌= (ప్రాణుల దేహాలలో; వికృతిన్‌*పొందింపన్‌ వలయున్‌= 
వికారాన్ని కలిగించాలి; అనవుడున్‌= అనిన అనంతరం; అతండు= (బ్రహ్మ; అట్టు+అ+అయ్యెడున్‌= అట్టే అగుగాక!; 
అదియునున్‌+కాక= అంతేకాకుండా; నీ అశ్రు బిందువులు= నీ కన్నీటిబొట్టు; ఎన్ని= ఎన్నో; అన్నియున్‌= అన్నీ; రోగంబులు+ఐ= 
వ్యాధులై; జనంబులన్‌= ప్రజలను; చావన్‌+చేయన్‌+కలయవి= చచ్చేటట్టు కావింపగలవు; దానన్‌+చేసి= అందువలన; అధర్మంబు= 
పాపం; నిన్నున్‌= నిన్ను; పొరయన్‌ నేరదు= పొందజాలదు; ప్రాణి మారణంబు= ప్రాణులను చంపటం; నీకున్‌= నీకు; పరమ 
ధర్మంబు= ఉత్కృష్టమైన ధర్మం (పుణ్యం); అగున్‌= అవుతుంది; భవదీయ+శుభంబు= నీ క్షేమం (మేలు); ఏను+కోరెదన్‌= 
నేను కోరుతున్నాను; నీవు; ధర్మస్వరూపంబవు= ధర్మమే మూర్తిగా ఉండేదానివి; ఈ+విశ్వంబునకున్‌= ఈ జగత్తుకు; ఈశ్వరివి= 
యజమానురాలివి; అట్టు+కావునన్‌= ఆ విధంగా కావటంచేత; ప్రాణ+సంయమనంబు= ప్రాణాలను బంధించటం; భవత్‌+ అధీనంబు= 
నీ స్వాధీనం; సర్వ+జీవుల+ఎడన్‌= అన్నిప్రాణుల విషయంలో; కామ, రోషంబులు+ఉడిగి= కోరిక, కోపం విడిచి; జీవంబులన్‌= 
ప్రాణాలను; ఆకర్షింపుము= నీవైపు లాగుకొమ్ము; తద్‌+ప్రకారంబు= అట్టా చేయటం; ధర్మతత్త్యంబు= ధర్మంయొక్క స్వభావం 
(యధార్థస్థితి); తద్‌+ప్రకారంబు= ఆ విధం; నీకున్‌+భయంబు+ఏమి?= నీకు భీతి ఎందుకు?; మిథ్యావర్తనులన్‌= కపటంగా 
ప్రవర్తించేవాళ్ళను; అధర్మంబు+అ= అధర్మమే; సమయించున్‌+పొమ్ము= నశింపజేస్తుంది పో; అనినన్‌= అనగానే; ఆ+మానిని= 
మానవతి అయిన ఆ మృత్యువు; శాపభీతిని= శాపభయంచేత; తన్నున్‌= తనను; అధర్మంబు+పొందదు= పాపం కలుగదు; 
అనుమాటన్‌= అనే మాటను బట్టి; తద్‌+నియోగంబున్‌= ఆ (బ్రహ్మయొక్క ఆదేశాన్ని; అంగీకరించెన్‌= సమ్మతించింది; 
ఆ+విరించి= ఆ (బ్రహ్మ; వచనంబుల+తెజంగునన్‌= మాటల (క్రమాన్నిబట్టి; ఆధి+వ్యాధులు= మానసికరోగాలు, శారీరకములైన 
జబ్బులు; గాత్ర+హానిన్‌= శరీరానికి కీడు; చేయన్‌= కావించగా; ఆ+మృత్యుదేవత= ఆ మరణదేవత; ప్రాణ+అపహారిణి+అగుటన్‌= 
ప్రాణాలు తీసేది కావటం వలన; (ప్రాణంబులు= ప్రాణాలు; దేహంబులన్‌+పాసి= శరీరాలను వదలి; దేవ+ఆది+భావంబులన్‌= 
దేవతా స్వరూపాలను; పొందుచున్‌= ప్రాపిస్తూ; మగుడన్‌= మళ్ళీ; మనుష్యత్వంబున్‌+ ఒందుచుండున్‌= మానవత్వాన్ని పొందుతూ 
ఉంటాయి. 

తాత్సర్యం: “ఇది మేము నియమించిన పని. దీనికి నీకు భయ మెందుకు? నాలుగు విధాలైన ప్రాణులసమూహాన్ని 
సంహరించుము'” అని బ్రహ్మ చెప్పగా మృత్యుదేవత 'దేవా! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నా విన్నపం ఒకటి ఉన్నది 
ఆలకించండి. లోభ(క్రోధాలు, ఈర్వ్యాసూయలు ప్రాణుల దేహాన్ని వికారం చెయ్యాలి” అని అడిగింది. అందుకు 
(బ్రహ్మ సరే! అంటూ ఇట్లా చెప్పాడు: 'నీ కన్నీటి చుక్కలన్నీ రోగాలై జననాశనం చేస్తాయి. దీనివలన నీ కే 
పాపమూ అంటదు. ప్రాణిసంహారం నీ పరమధర్శ్మం. నీ శుభాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. ధర్మంయొక్క స్వరూపమే 
నీవు. ఈ విశ్వానికి నీవే యజమానురాలివి. కామ(క్రోధాలు విడిచి ప్రాణులను ఆకర్షించుము. ఇది ధర్మతత్త్యం 
యొక్క (క్రమపద్దతి. నీకు భయ మెందుకు? కపట (ప్రవర్తన గలవాళ్ళను ఆ అధర్మమే నిర్మూలిస్తుంది” అనగానే 
అధర్మం తనను అంటుకోదు అనే అభయవాక్యంతో మృత్యువు, (బ్రహ్మ ఆదేశాన్ని అంగీకరించింది. ఆ 
(బ్రహ్మవాక్కులను అనుసరించి మానసికరోగం, శారీరకమైన జబ్బు (ఆధివ్యాధులు) శరీరాలకు కీడు కలిగించగా 
మృత్యుదేవత ప్రాణాలను అపహరించటంతో ప్రాణాలు శరీరాలను విడిచి దేవత్వాన్ని పొందుతూ మళ్ళీ 
మానవత్వాన్ని చేరుకొంటున్నాయి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 221 


విశేషం: ఈ వచనంలో మృత్యువుయొక్క తత్త్వం దాని మహత్యం వివరింపబడ్డాయి. శ్లీణే పుణ్యే మర్హ్యలోకం విశంతి అనే 
భగవద్గీతలోని భావం 'మగుడ మనుష్యత్వంబు నొందుచుండు'” అనే తుదివాక్యంలో సూచించబడింది. సాంత్వనానికీ, ఉపదేశానికీ 
వచనం ఏ విధంగా అనుకూలమో ప్రస్తుత వచనభాగం నిరూపిస్తుంది. 


తే. భీమనాదుండు భీము డుద్దాము( డప్ర | తర్క ్యతేజోమయు(డు జగత్రాణు. డొడలు 
మనుప( జెటుపంగ నొడయండు సనుట మగుడ । నరుగుదెంచుట వింతగా దతని కందు. 176 


ప్రతిపదార్థం: భీమనాదుండు= భయంకరమైన శబ్దం కలవాడూ; భీముండు= భయంకరమైనవాడూ; ఉద్దాము(డు= స్వతం[త్రుడూ, 
మరియు గంభీరుడూ; అప్రతర్య్య+తేజోమయు(డు= తర్కించటానికి వీలుకాని పరాక్రమం కలవాడూ (అయిన); జగత్రాణుండు= 
వాయువు; ఒడలున్‌= శరీరాన్ని; మనుపన్‌= కాపాడటానికీ; చెణుపంగన్‌= నశింపచేయటానికీ; ఒడయండు= ప్రభువు!; చనుట= 
పోవుట; మగుడన్‌= మరలా; అరుగుదెంచుటన్‌= వచ్చుట; ఎందున్‌= ఎక్కడా; అతనికిన్‌= ఆ వాయువుకు; వింత+కాదు= ఆశ్చర్యం 
కాదు; 


తాత్పర్యం: భయంకరంగా హోరుమని శబ్దంచేసే వాడూ, భయంకరుడూ, సర్వ స్వతం(త్రుడూ, గంభీరుడూ 
ఊహించటానికి వీలుకాని పరాక్రమమూ తేజస్ఫూ కలవాడూ అయిన వాయువు ఈ శరీరాన్ని కాపాడటానికీ, 
నశింపజేయటానికీ సమర్ధుడైన ప్రభువు. పోవటం మళ్ళీ రావటం అతడి కేమీ వింత కాదు. 


విశేషం: జగత్రాణుడైన వాయువు యొక్క స్వభావాలు నాలుగు విశేషణాలలో చెప్పబడ్డాయి. అతడు జీవకోటిలో ప్రవేశించటం 
నిర్లమించటం పర్యాయ(క్రమంగా ఆచరిస్తూ ఉన్నాడని సూచించబడింది. వాయువుకు ఎన్నో పర్యాయపదాలు ఉండగా జగత్రాణుడని 
ప్రస్తుత సందర్భానికి సముచితంగా ఉన్న పదం ప్రయోగించటం విశేషం. 


క నరు లమరు లగుదు, రమరులు । నరు లగుదురు; గాన నీదు నందనునకు భూ 
వర! వగవ నేల? యతనికి( । జిరవీరస్వర్గ సుఖము సేకుఖి యుండున్‌. 177 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; నరులు= మానవులు; అమరులు+అగుదురు= దేవతలు జాతారు; అమరులు= దేవతలు; 
నరులు+అగుదురు= మానవులు అవుతూ ఉంటారు; కాన= కాబట్టి; నీదు+నందనునకున్‌= నీ కుమారుడి కొరకై; వగవన్‌+ఏల?= 
దుఃఖించటం ఎందుకు?; అతనికిన్‌= నీ కొడుకైన అభిమన్యుడికి; చిర, వీర, స్వర్గ, సుఖము= శాశ్వతమైన వీరులకు లభించే 
స్వర్గసౌఖ్యం; చేకుజి+ఉండున్‌= లభించి ఉంటుంది. 


తాత్సర్యం: ఓ రాజా! మానవులు దేవతలుగా, దేవతలు మానవులుగా అవుతూ ఉంటారు. కాబట్టి నీ కుమారుడి 
కై దిగులు పడవద్దు. అతడికి శాశ్వతమైన వరస్వర్గం లభించి ఉంటుంది. అతడు స్వర్గంలో సౌఖ్యం అనుభవిస్తూ 
ఉండగా, నీవు ఇక్కడ అతడి కోసం విలపించటం ఎందుకు? అని భావం. 

విశేషం: ఎంత పుణ్యం చేస్తే అంత స్వర్గసొఖ్యం. పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మభూమిలో మానవత్వం. 
అభిమన్యుడు పుణ్యపురుషుడు. అతడు స్వర్గసౌఖ్యాన్ని అందుకొన్నాడు - అని అంటూ దేవత్వ-మానవత్యాల పర్యాయ(క్రమాన్ని వ్యాసుడు 
ధర్మజుడికి తెలిపాడు. నరులు అమరులు కావటానికి, ఆ అమరులే మరల మానవులు కావటానికి వారి వారి కర్మఫల సంస్కారాలే 
కారణం అనే విషయం ఇందు సూచితం. వీరుడైన అభిమన్యుడికి స్వర్గసౌఖ్యం తప్పక లభించి ఉంటుందనే నిర్దారణ ఈ పద్యంలో 
తుదివాక్యం. 


క. అగణిత దుఃఖాత్మక మి । జ్ఞగ; మాతండు దీనిం దొజంగి సౌఖ్యాత్మకమై 
వగ చెంతలం జేరని య । జ్ఞగమునం బుణ్యాత్మ పురుష సంగతి వదసెన్‌. 178 


999 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: -ఈ+జగము= ఈ లోకం; అగణిత దుఃఖ+ఆత్మకము= ఎన్నరాని వగపుతో కూడుకొన్నది; ఆతండు= ఆ అకంపనుడి 
కొడుకు; దీనిన్‌= దుఃఖభూయిష్టమైన ఈ లోకాన్ని; తొజంగి= విడిచి; సౌఖ్య+ఆత్మకము+ఐ= సుఖంతో కూడుకొన్నదై; 
వగ+చెంతలన్‌= దుఃఖంయొక్క దరిదాపులలో (సమీపంలో); చేరని= సమీపించని; ఆ+జగమునన్‌= ఆ లోకంలో; పుణ్యాత్మ, 
పురుష సంగతిన్‌= పుణ్యాత్ములైన పురుషులయొక్క సహవాసాన్ని (చేరికను); పడసెన్‌= పొందాడు. 


తాత్పర్యం: ఈ జగత్తు దుఃఖంతో కూడుకొన్నది. అతడు ఈ లోకాన్ని విడిచి, కేవలం సుఖంతో కూడుకొన్న, 
దుఃఖం దరి చేరని ఆ లోకంలో పుణ్యపురుషుల సాంగత్యాన్ని పొందాడు. 


నిశేషం: పుణ్యాత్ము లందరూ చేరేది సౌఖ్యాత్మక లోకం. అందుకే దాన్ని నాకం అంటారు. అక్కడ దుఃఖంయొక్క స్పర్శ రవంతకూడా 
ఉండదు. దీనినే తిక్కన 'వగచెంతలంజేరని” అని ఎంతో సొగసుగా చెప్పాడు. మహోదాత్తములైన భావాలను తేటతెల్లం చేయటానికి 
అచ్చ తెలుగు ఏ విధంగా సర్వ సమర్ధమో పై ప్రయోగం ద్వారా నిరూపించాడు. 


వ. నీకు వగవంబని లేదు; బ్రహ్మ కల్పితంబైన యీ నిశ్చయంబు నిరూపించి ధీరులు దెగిన వారలకు వగవ' రని 
చెప్పిన నారదునకు నయ్యకంపనుం డిట్లనియె. 179 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; వగవన్‌+పని, లేదు= బాధపడాల్సిన పనిలేదు; (బ్రహ్మ, కల్పితంబు+ఐన= (బ్రహ్మదేవుడిచేత 
కల్పించబడినదైన; ఈ+నిశ్చయంబు= ఈ నిర్ణయం; నిరూపించి= తెలిసికొని; ధీరులు= అన్నీ తెలిసినవాళ్ళు (ధైర్యం కలవారు); 
తెగినవారలకున్‌= మరణించిన వాళ్ళకై; వగవరు= దుఃఖించరు; అని= ఆ (ప్రకారంగా; చెప్పినన్‌= చెప్పగా; నారదునకున్‌= 
నారదమహర్షికి; ఆ+అకంపనుండు= ఆ అకంపనమహారాజు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు: 


తాత్పర్యం: (బ్రహ్మ కల్పిత నిశ్చయాన్ని (గ్రహించి, ధీరులు మృతులను గూర్చి దుఃఖించరన్న నారదుడితో 
అకంపనుడు ఈ విధంగా అన్నాడు: 


క. 'మునినాథ! నీవు సెప్ప(గ | ననఘం బగు నీ సమంచితాఖ్యానం బే 
విని గతశోకు(డ నైతిని; | మనము ప్రియంబందె నతి సమాధానమునన్‌.' 180 


ప్రతిపదార్థం: మునినాథ!= ముని శ్రేష్టుడవైన ఓ నారదా!; నీవు; చెప్పంగన్‌= చెబుతూ ఉండగా; అనఘంబు+అగు= పాపరహితమైన 
దైన; ఈ+సమంచిత+ఆఖ్యానంబున్‌= మిక్కిలి యోగ్యమైన ఈ కథను; ఏన్‌= నేను; విని; గత శోకుండను+ఐతిని= పోగొట్టబడ్డ 
దుఃఖం కలవాడిని అయ్యాను; అతి+స మాధానమునన్‌= మిక్కిలి అంగీకారంతో; మనము= మనస్సు; ప్రియంబు+అందెన్‌= ప్రీతి 
చెందింది. 


తాత్సర్యం: 'ఓ ముని'శ్రేష్టా! నీవు సమయ సముచితంగా చెప్పిన పవిత్రమైన, యోగ్యమైన కథ విని, నా శోకం 
నశించింది. మనస్సు ఎంతో సమ్మతితో ప్రీతి చెందింది. 


విశేషం: సందర్భానికి అనుగుణంగా చెప్పిన కథవలన వ్యథ తీరటమే కాకుండా మనస్సెంతో ప్రీతిని పొందిందనటం ఈ పద్యంలోని 
విశేషం. కేవలం “సమాధానం” అనకుండా దానికి ముందు 'అతి” ని చేర్చటం ఈ సందర్భంలో ఎంతో అర్థవంతంగా ఉన్నది. 
అది ఎంతో విశిష్టార్థంలో ప్రయుక్తం కావటం వలన 'గతశోకు(డు' కావటానికి పరిపుష్టిని కలిగించింది. ఆఖ్యానం ఎంతో సందర్భశుద్ది, 
జొచిత్యం కలిగి ఉన్నది కాబట్టి అది “అనఘంి కాగలిగింది. సముచితమైన ఆఖ్యానాన్ని విన్నందువలన మనస్సుకు (ప్రశాంతి, 
శోకరాహిత్యం, అఘరహితమైన ఆత్మానందం సిద్దిస్తాయి అని ఈ పద్యంలో సూచించబడ్డాయి. కథను అందరూ చెప్పవచ్చు. 
కాని, దానిలో స్వారస్యం ఉండాలంటే దాన్ని ద్రష్టలైన మునులే చెప్పాలి. ఇక్కడ దివ్యర్షి నారదుడు విజ్ఞానప్రదుడు. సమంచితాఖ్యానాన్ని 
సమయసముచితంగా చెప్పాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 223 


వ. అనుచు వినతుం డగుటయు, నమ్ముని దనదైన యశోక వనంబునకుం జనియె నని పలికి 
పారాశర్యుండు. 181 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఆ విధంగా అంటూ; వినతుండు+అగుటయున్‌= నముడు (వినయంతో వంగినవాడు); కావటమున్నూ; 
ఆ+ముని= ఆ నారదుడు; తనదైన= తనకు సంబంధించినదైన; అశోకవనంబునకున్‌= అశోకవనానికి; చనియెన్‌= వెళ్ళాడు;అని= 
ఆ ప్రకారంగా; పలికి= చెప్పి; పారాశర్యుండు= వేదవ్యాసుడు. 


తాత్సర్యం: అని వినయంతో నమస్కరించాడు. నారదుడు తనదైన అశోకవనానికి వెళ్ళాడని చెప్పి, వ్యాసమునీం(ద్రుడు. 


విశేషం: ఈ సందర్భంలో నారదుడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినవాడుగా స్పష్టం. ఆత్మజ్ఞాని ఐహిక దుఃఖానికి అతీతుడు. ఇట్లు చెప్పిన 
కథ శోకరాహిత్యానికి సంబంధించినది. కాబట్టి, కథ చివరలో కూడా నారదుడు “తనదైన అశోకవనంబునకుంజనియె' ననటం 
సమయ సముచితంగా ఉన్నది. పూర్వం గతశోకుడిని చేసే అభ్యాసాన్ని చెప్పిన నారదుడు ప్రస్తుత వచనంలో “అశోక వనమునకు” 
చనినాడని వ్యాసుడు చెప్పటం అర్థమహితం. 


క ఈ యితిహాసం బాయువు, । శ్రీయును, నారోగ్యమును, విశిష్టగుణంబుం 
జేయు జనములకు జగతీ | నాయక! వ్రాసినం బరించినం దగ వినినన్‌. 182 


ప్రతిపదార్థం: జగతీనాయక!= రాజా!; జనములకున్‌= ప్రజానీకానికి; ఈ+ఇతిహాసంబు= ఈ కథ; వ్రాసినన్‌= వ్రాసిననూ; పఠించినన్‌= 
చదివిననూ; తగన్‌= తగునట్టు; వినినన్‌= వినిననూ; ఆయువున్‌= పరిపూర్ణమైన ఆయుస్సునూ; శ్రీయునున్‌= సంపదయున్నూ; 
ఆరోగ్యమున్‌= రోగములు లేకుండుటయున్నూ; విశిష్ట గుణంబున్‌= (శ్రేష్టమైన గుణమున్నూ; చేయున్‌= కలుగజేస్తుంది. 


తాత్సర్యం: ధర్మరాజా! ఈ కథను (వ్రాసినా, చదివినా, విన్నా, మానవాళికి ఆయుస్సు, సంపద, ఆరోగ్యం, (శ్రేష్టమైన 
గుణం కలుగుతుంది. 


విశేషం: ఫల(శ్రుతి రూపంలో అకంపనోపాఖ్యానం ముగిసింది. (ప్రస్తుతాఖ్యాన (శ్రవణం వలన ఆయురారోగ్య సంపదలే కాకుండా 
వాటిని మించిన శ్రేష్ట్రగుణం కలుగుతుంది అనటం గమనార్హం. 


వ. అభిమన్యుండును భండనంబున పిరుసనక శరశరాసనాది వివిధాయుధంబుల(బరబలంబుల బడలువలిచి 
వీరస్వర్గ సౌఖ్యంబును ప్రఖ్యాతియుం బడసె; నీకు నడలం బని లే దని చెప్పిన విని ధర్మతనయుండు 
దనమనంబున నుత్తమక్షత్రధర్మంబు తెజిం గిట్టిద యగుట దలపోసియు, శూరులు పుణ్యలోకంబున 
సుఖంబుండుటయుం దెలిసియు, నెవ్వగ విడిచి, వెండియు వేదవ్యాసమునీశ్వరుతో నిట్లనియె. 183 


ప్రతిపదార్థం: అభిమన్యుండును= నీ కుమారుడైన అభిమన్యుడున్నూ; భండనంబునన్‌= యుద్దంలో; పిణుసనక= వెనుదీయక; 
శర+శరాసన+ఆది+వివిధ+ ఆయుధంబులన్‌= బాణం; విల్లు మొదలైన అనేకాలైన ఆయుధాలతో; పరబలంబులన్‌= శత్రుసేనలను; 
బడలు వటిచి= (శ్రమపెట్టి; వీర స్వర్గసౌఖ్యంబున్‌= వీరస్వర్గానికి సంబంధించిన సుఖాన్ని; ప్రఖ్యాతియున్‌= ప్రసిద్దియునూ; పడసెన్‌= 
పొందాడు; నీకున్‌= నీకు; అడలన్‌+పని, లేదు= దుఃఖించాల్సిన పనిలేదు; అని= ఆ (ప్రకారంగా; చెప్పినన్‌= చెప్పగా; విని; 
ధర్మతనయుండు= ధర్మరాజు; తన, మనంబునన్‌= తన మనస్సులో; ఉత్తమ, క్షత్ర, ధర్మంబు, తెజంగు= శ్రేష్టమైన 
క్షత్రియులయొక్క ధర్మవిధానము; ఇట్టిది+అ+అగుటన్‌= ఇటువంటిదే కావటం; తలపోసియున్‌= తలచుకొనియు; శూరులు= 
శూరత్వం కలవారు; పుణ్యలోకంబునన్‌= పుణ్యలోకంలో; సుఖంబు+ఉండుటయును= సుఖంగా ఉండుటమున్నూ; తెలిసియున్‌= 
గ్రహించియు; నెజ+వగ= నిండైన దుఃఖం; విడిచి= వదలిపెట్టి; వెండియున్‌= మరల; వేదవ్యాసమునీశృరుతోన్‌= వ్యాసమునీంద్రుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అభిమన్యుడు యుద్దంలో వెనుకాడక వివిధాయుధాలతో శత్రుబలాలను ఓడించి, వీరస్వర్గ సౌఖ్యాన్నీ, 
కీర్తినీ పొందాడు. కాబట్టి, నీవు శోకించ నవసరం లేదు” - అని చెప్పగా విని ధర్మరాజు ఉత్తమక్షత్రియ ధర్మపద్ధతి 
అటువంటిదే కదా అని మనస్సులో తలపోసి, శూరులు పుణ్యలోకాలలో సుఖిస్తారని తెలిసి, తీవ్రమైన శోకాన్ని 
విడిచి, మరల వేదవ్యాస మునీంద్రుడితో ఇట్లా అన్నాడు: 


ఆ. “మును ప్రసిద్ది. బొంది చనిన భూపాలక । శ్రేష్టు లెవ్విధమున( జేసి రొక్కొ 
క్రతువు? లవ్విశిష్ట కర్మజాతము'. దెలి | యంగ. జెప్పి నన్ను నాదరింపు.' 184 


ప్రతిపదార్థం: మును= పూర్వం; ప్రసిద్ధిన్‌*పొంది= కీర్తిని గడించి; చనిన= పోయిన; భూపాలక ్రేష్టులు= ఉత్తములైన రాజులు; 
క్రతువులు= యజ్ఞాలు; ఏ+విధమునన్‌= ఎట్టా ; చేసిరి+ఒక్కొ= చేశారో; ఆ+విశిష్ట్ర కర్మ, జాతమున్‌= అట్టి శ్రేష్టములైన 
కర్మలయొక్క సమూహాన్ని; తెలియంగన్‌= తెలిసేటట్టుగా; చెప్పి= వివరించి; నన్నున్‌= నన్ను; ఆదరింపు(ము)= అను[గ్రహించుము. 
తాత్పర్యం: 'పూర్వం మిక్కిలి ప్రఖ్యాతి కెక్కి మరణించిన రాజశ్రేష్టులు యజ్ఞాలు ఏ విధంగా చేశారో, ఆ ఉత్తమకర్మ 
లేవో నాకు తెలియజేసి నన్ను అను(గ్రహించవలసింది.' 


వ. అనిన విని యమ్మనుజపతి తలంపు గనుంగొని కృష్ణద్వైెపాయనుండు నీ విట్లడుగుట నీ కొడుకు దొంటి 
మహారాజుల యట్టివాండు గావున న కుమారునకు వారలకుం బుణ్యగతి దారతమ్యం బెట్టిదియో యని 
యరయుటగా నోపు నని యూహించెద' ననవుడు నతండు' మీ దివ్యచిత్తంబున నవధరించినదానిం గాదన 
నెట్లు వచ్చు? న వ్వానిని వినవలతు నానతియిండు.' 185 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+మనుజపతి, తలంపు= ఆ రాజుయొక్క (ధర్మజుడి) అభిప్రాయం; కనుంగొని= 
తెలిసికొని; కృష్ణద్వైపాయనుండు= వేదవ్యాసుడు; నీవు; ఇట్టు+అడుగుట= ఈ విధంగా అడగటం; నీకొడుకు= నీ కుమారుడైన 
అభిమన్యుడు; తొంటి= పూర్వపు; మహారాజుల+అట్టివాండు= చక్రవర్తుల వంటివాడు; కావునన్‌= కాబట్టి; ఆ+కుమారులకున్‌= 
ఆ అభిమన్యుడికీ; వారలకున్‌= ఆ పూర్వరాజులకూ; పుణ్యగతిన్‌= పుణ్యం పొందటంలో; తారతమ్యంబు= భేదం; ఎట్టిదియో= 
ఎటువంటిదో; అని; కాన్‌+ఓపును+అని= తెలుసుకొనటానికిగా అభి ప్రాయపడినట్లుందని; ఊహించెదన్‌= ఊహిస్తున్నాను; 
అనవుడున్‌= అని చెప్పిన వెంటనే; అతండు= ధర్మరాజు; మీ+దివ్య+చిత్తంబునన్‌= మీ (శ్రేష్టమైన మనస్సులో; అవధరించిన+దానిన్‌= 
తలచిన(నిశ్చయించిను దాన్ని; కాదు+అనన్‌+ఎట్టు+వచ్చున్‌?= కాదని ఎట్లా అనగలను?; ఆ+వానిని= మీరూహించిన లేక తలచిన 
వాటినే; వినన్‌= వినటానికి; వలతున్‌= ఇష్టపడుతూ ఉన్నాను; ఆనతి+ఇండు= సెలవియ్యండి (చెప్పండి). 


తాత్సర్యం: అనగానే వ్యాసుడు విని ఆ ధర్మరాజు అభిప్రాయం తెలిసికొని ఇట్లన్నాడు: 'నీ విప్పుడు ఈ విధంగా 
అడగటం నీ కుమారుడు పూర్వపు మహారాజుల వంటివాడు కాబట్టి వారికీ అభిమన్యుడికీ పుణ్యగతిలో తారతమ్యం 
ఎటువంటిదో తెలియటానికే అని ఊహిస్తున్నాను' అన్నాడు. అపుడు ధర్మరాజు, 'మీ దివ్యమైన మనస్సులో మీ 
రేది తలచి, నిశ్చయించుకొన్నారో దానిని నేను ఎట్లా కాదనగలను? మీరు తలచిన దాన్నే వినాలని ఎంతో ఇష్టపడుతూ 
ఉన్నాను. సెలవియ్యండి.” 
చ. అనుటయు న మ్మని ప్రవరు€ డాతని కిట్లను 'నధ్వర ప్రవ 

ర్తనులు€ దపఃప్రదీప్తులును దానసమగ్రు లుదాత్తశీలురుం 

జనియెడు నట్టిచోటు లొక సంపదయే? రణశూరకోటి క 

ర్టునసుతు( డత్యుదాత్త మగు చోట సుఖస్థితి నుండు భూవరా! 186 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 225 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ+ముని+(ప్రవరు(డు= మునిశ్రేష్టుడైన ఆ వ్యాసుడు; ఆతనికిన్‌= 
ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; భూవరా!= రాజా!; అధ్వరప్రవర్తనులున్‌= యజ్ఞాలు ప్రవర్తింపజేసినవాళ్ళూ(యజ్ఞాలు 
నడిపేవాళ్ళూ); తపః+ప్రదీస్తులున్‌= తపస్సుచేత మిక్కిలి ప్రకాశించేవాళ్ళూ; దానసమ(గ్రులున్‌= దానంచేత పరిపూర్ణమైన వాళ్ళూ; 
ఉదాత్తశీలురున్‌= గొప్పశీలం కలవాళ్ళూ; చనియెడు+అట్టి+చోటులు= పోయే ప్రదేశాలు; రణశూరకోటికిన్‌= యుద్దంలోని శూరుల 
సమూహానికి; ఒక సంపదయే?= ఒక సంపత్తేనా? (సంప్రతి అని పాఠాంతరం - సంప్రతియే?= లెక్కయా?); అర్జునసుతుండు= 
అర్జునుడి కొడుకైన అభిమన్యుడు; అతి+ఉదాత్తము+అగుచోటన్‌= మిక్కిలి గౌరవప్రదం, ప్రియమైనట్టి ప్రదేశంలో; సుఖస్థితిన్‌= 
సంతోషస్థితిలో; ఉండున్‌= ఉంటాడు. 


తాత్పర్యం: అనగానే ఆ ముని శ్రేష్టుడు (వ్యాసుడు) అతడితో (ధర్మరాజుతో) ఇట్లా అన్నాడు: 'ఓ రాజా!యజ్ఞాలు 
నిర్వర్తించే వాళ్ళూ, తపస్సుచేత ప్రకాశించే వాళ్ళూ, దానం చేసేవాళ్ళూ, గొప్పశీలం కలవాళ్ళూ పోగలిగే (ప్రదేశాలు 
యుద్దంలో మరణించే శూరులకు (ఒక లెక్కా?) ఒక సంపత్తేనా? అర్జునుడి కొడుకు మహోదాత్తమైన చోట 
సౌఖ్యస్థితిలో ఉన్నాడు. 

విశేషం: యజ్ఞం, తపస్సు, దానం చేసినవారు మహోన్నత శీలం కలవారు ఏ ఉదాత్తమైన (ప్రదేశాన్ని చేరి సౌఖ్యాన్ని పొందుతారో, 
అట్టి మిక్కిలి ఉదాత్తమైన ప్రదేశంలోనే అభిమన్యుడు సౌఖ్యంగా ఉన్నాడని ప్రస్తుత పద్య సారాంశం. అర్జునసుతుడు - అత్యుదాత్తమైన 
చోట, సుఖస్థితి' అనే ఈ మూడు పద ప్రయోగాలు (గ్రహించదగినవి. అర్జునసుతుడనే ప్రయోగంలో కీర్తిధావళ్యం సూచితం. 
కీర్తిని పొందినవారు అందరికీ అతీతమైన సామాన్యులకు లభ్యంకాని మిక్కిలి ఉదాత్తస్థానంలో స్వర్గసాఖ్యాన్ని అనుభవిస్తారనే 
విషయాన్ని అభిమన్యుడి విషయంలో రూఢిచేయటం (ప్రస్తుత పద్యంలోని ప్రధానమైన విశిష్టమైన విశేషం. 


వ. అది యట్లుండె, మహితాత్ము లయిన మహీపతుల వరిష్టకర్మానుష్టానంబు తెటిం గెటుంగుట మేల కాదె! 
యంతలంతలు మానుసులు మడిసిరి గాని పుడమి నిత్యులై నిలువంబడ; రది వినుటయు నీ మనశ్శోకోప 
శమనంబు సేయుం; జెప్పెద నాకర్ణింపుము. 187 


ప్రతిపదార్థం: అది+అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనీ; మహిత+ఆత్ములు+అయిన= గొప్ప మనస్సు కలవారైన (మహాత్ములైన); 
మహీపతుల= రాజుల; వరిష్ట కర్మ+అనుష్టానంబుల తెజంగు= మిక్కిలి (శ్రేష్టమైన కర్మల నడవడుల (నడపుటలందుగల) తీరు; 
ఎణుంగుట= తెలియటం; మేలు+అ+కాదె!= శ్రేయస్కరమే కదా!; అంతలంతలు+మానుసులు= అంతంతటి యోధులు; 
మడిసిరి+కాని= మరణించారు కాని; పుడమిన్‌= భూమియందు; నిత్యులు+ఐ= శాశ్వతులై; నిలువంబడరు= స్థిరంగా 
ఉండలేకపోయారు; అది= ఆ విషయం; వినుటయున్‌= వినుటయున్నూ; నీ, మనఃశోక+ఉపశమనంబు= నీ మనస్సునందలి 
దుఃఖానికి ఊరట; చేయున్‌= కలిగిస్తుంది; చెప్పెదన్‌= చెబుతూ ఉన్నాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: అది అట్టా ఉండనీ. గొప్పవారైన రాజులు మిక్కిలి గొప్ప కార్యాలు చేసిన పద్దతిని తెలిసికొనటం 
మంచిదే కదా! అంతటి మహానుభావులు సైతం గతించారు కాని, భూమిమీద శాశ్వతంగా నిలిచి ఉండలేదు. 
వారి కథలు వినటం చేత నీ మనోదుఃఖం తగ్గుతుంది. చెప్పుతాను వినుము. 


విశేషం: మహనీయులైన మహీశుల శ్రేష్టకర్మానుష్టాన విధానాలు తెలిసికొనటం ఎంతో మంచిది. ఎంత మహోన్నతులైనా, ఈ 
లోకంలో శాశ్వతంగా నిలిచినవారు లేరు. మానసికమైన దుఃఖాన్ని ఉపశమింపజేసే దృష్టాంత పూర్వకమైన ఉపాఖ్యానం మరొకటి 
వినుము- అని సువర్లష్టీవి వృత్తాంతాన్ని చెప్పటానికి పూనుకొన్నాడు. సావధానంగా వినుమని హెచ్చరిస్తూ ఉన్నాడు. 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేదవ్యాస మునీంద్రుడు ధర్మజునకు సువర్లస్టీవి చరిత్రంబు సెప్పుట (సం. అను 1-8-300 పంక్తి) 


క. “జనపాలక! సృంజయు. డను । మనుజేంద్రుండు పుణ్యమూర్తి మహిమాస్పదు. డి 
వ్వననిధి వలయములోని య । వని నొక్కండ యేలు దుర్చివారస్సురణన్‌. 188 


ప్రతిపదార్థం: జనపాలక!= రాజా!; పుణ్యమూర్తి= పుణ్యస్వరూపుడూ; మహిమ+ఆస్పదుండు= మహిమకు (గొప్పతనానికి) నెలవైన 
వాడూ (అయిన); సృంజయుండు+అను, మనుజ+ఇంద్రుండు= సృంజయుడు అనే పేరుగల రాజు; దుర్షివార+స్ఫురణన్‌= 
నివారించలేని స్ఫూర్తితో; ఈ+వననిధి వలయములోని+అవనిన్‌= వలయాకారంగల సముద్ర మధ్యభాగంలోని భూమిని 
(సముద్రంచేత చుట్టబడిన సమస్త భూప్రపంచాన్నీ); ఒక్కండు+అ= ఒక్కడే; ఏలున్‌= పాలిస్తూ ఉన్నాడు. 

తాత్పర్యం: 'ఓ రాజా! పుణ్యస్వరూపుడూ, మహిమకు నివాసమైనవాడూ అయిన సృంజయుడు అనే రాజు 
సముద్రంచేత ఆవరించబడిన సమస్త భూమినీ తా నొక్కడే (ఏకచ్చత్రాధిపత్యంగా) పరిపాలిస్తూ ఉన్నాడు. 


విశేషం: 'మహిమాస్పదు(డు' అనే ప్రయోగం ఈ కథలో కావ్యార్థ సూచనవంటిది. 191 వచనభాగంలోని “అసమాన 
మహిమానందంబునం (బకాశుండై అనేది సృంజయుడి సంపద్వైభవాన్ని ప్రస్తుత ప్రయోగం తెలుపుతూ ఉన్నది. 'చతురబ్ది 
వేలావలయిత భూమి'ని 'అవ్వననిధి వలయములోని అవని" అని తిక్కన ఎంతో సంగ్రహంగా పేర్కొన్నాడు. ఏకచ్చత్రాధిపతియై 
పరిపాలిస్తున్నాడనే భావాన్ని 'అవని నొక్క(డ యేలు” నని తిక్కన ప్రయోగించాడు. 'దుర్నివార స్ఫురణన్‌ అనే చివరి ప్రయోగంలో 
అనివార్య స్పూర్తిని తెలిపాడు. 


వ. సంతానార్దియయి సంతతంబును భూసుర పూజనంబులు సేయుచుండు నా నరపతికి నారదుండు సఖుం 
డగుట నతని పాలికింబలుమాటు నరుగుదెంచు చుండు; నొక్కనాండు విప్రవరు లతిప్రయత్నంబునం గూడికొని 
యమ్మునివరునితో నిమ్మహీపతి కోర్కి దీర్వవలదే యని చెప్పిన. 189 


ప్రతిపదార్థం: సంతాన+అర్థి+అయి= సంతానాన్ని కోరినవాడై; సంతతంబును= ఎల్లప్తుడున్నూ; భూసుర, పూజనంబులు= 
(బ్రాహ్మణపూజలు; చేయుచుండున్‌= చేస్తూ ఉన్నాడు; ఆ+నరపతికిన్‌= ఆ రాజుకు; నారదుండు= నారదమహర్షి; సఖుండు+అగుటన్‌= 
మిత్రుడు కావటంచేత; అతని పాలికిన్‌= ఆ రాజుకడకు; పలుమాణున్‌= (అనేక పర్యాయాలు) చాలామార్జ్చు; అరుగుదెంచుచుండున్‌= 
వస్తూ ఉంటాడు; ఒక్కనాండు= ఒకదినం; విప్రవరులు= బ్రాహ్మణడ్రేష్టులు; అతి ప్రయత్నంబునన్‌= మిక్కిలి ప్రయత్నంతో; 
కూడికొని= అందరూ కలిసికొని; ఆ+మునివరునితోన్‌= ఆ మునిశ్రేష్టుడితో; ఈ+మహీపతి కోర్కి= ఈ రాజు కోర్కెను; 
తీర్పవలదే= తీర్చవచ్చుగదా!; అని+చెప్పినన్‌= అని చెప్పగా. 
తాత్పర్యం: సంతాన వాంఛగల సంజయుడు నిరంతర (బ్రాహ్మణార్భనలు చేశాడు. అతడికి నారదుడు మిత్రుడు 
కావటం వలన అప్పుడప్పుడూ ఇరువురూ సమావేశం అయ్యేవారు. ఒక సందర్భంలో బ్రాహ్మణులందరూ 
నారదుడితో సృంజయుడి కోర్కె తీర్చవలసిందని చెప్పారు. 
నిశేషం: భూసురార్భన చేశాడు కాబట్టి ఆ విప్రులే స్పంజయుడి కోర్కెను నారదుడికి చెప్పటం సమంజసంగా ఉన్నది. ప్రభువు 
ప్రత్యేకంగా అడుగకుండా (బ్రాహ్మణు లడగటం ఏమిటి? అని అనిపించవచ్చును. నిరంతరం రాజు క్షేమాన్ని కోరే పురోహితులు 
ఆ రాజు లోలోపల కుమిలిపోతూ ఉంటే అతడి కాంక్షను విన్నవించటం సముచితమే కదా! 
క.  *“అత. డతనితోడ 'భవదీ | పిత మెయ్యది నాకు నేల చెప్ప?” వనుడు 'నం 

చితగుణుండు రూపసియు నగు । సుతు గోరుదు నెపుడు నేను సురగణవంద్యా! 190 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 227 


ప్రతిపదార్థం: అతండు= ఆ నారదమహర్షి అతనితోడన్‌= ఆ సృంజయుడితో; భవత్‌+ ఈప్పితము= నీయొక్క కోర్కె; ఎయ్యది?= 
ఏది?; నాకున్‌= నాకు; ఏల= ఎందుకు; చెప్పవు?= చెప్పకున్నావు?; అనుడున్‌= అనిన వెంటనే; సురగణవంద్యా!= దేవతా 
సమూహంచేత నమస్కరించబడేవాడా!; ఏను= నేను; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; అంచిత+గుణుండు= ఒప్పిదములైన గుణాలు 
కలవాడూ; రూపసియున్‌= రూపు (అందం) కలవాడున్నూ; అగు= అయినట్టి; సుతున్‌= కుమారుడిని; కోరుదున్‌= ఇష్టపడతాను. 


తాత్సర్యం: నారదముని సృంజయుడితో '* నీకోర్కె ఏమిటి? ఎందుకు నాకు చెప్పకుండా ఉన్నావు? అనగానే 
'దేవతా గణంచేత కీర్తింపబడే నారదమునీంధద్రా! నేను నిరంతరమూ సద్గుణ సంపన్నుడు, రూపవంతుడూ అయిన 
కుమారుడిని కోరుకుంటూ ఉంటాను. 


విశేషం: ఈ కందపద్యం తుదిలో 'సురగణవంద్యా!' అని ఉన్నది. 'సురగుణ' అనే పాఠాంతరం ఒకటి ఉన్నది. అదికొంత 
అన్వయక్షిష్టం. అయినా అర్థవైశిష్ట్రం కలదిగా అనిపిస్తూ ఉన్నది. అర్ధవంతంగా ఉంటుంది. సృంజయుడు తనకు “అంచిత 
గుణు” డైన సుతుడు కావాలని కోరుతూ ఉన్నాడు. ఆతడి కోరికను తీర్చే నారదుడిలో కూడా వంద్యములైన సురగుణాలు 
ఉన్నాయనటం సాభిప్రాయం. 


వ. అక్కుమారుండును మూత్రపురీష లాలాశ్రుస్వేదంబులు సువర్ణంబు లగునట్టివాండు గావలయు' ననిన 
నమ్మహీపతికి నమ్మహాత్ముం డవ్వరం బిచ్చె; నా సృంజయుండు నత్తెఐింగుతనయుం బడసి సువర్ణష్టీవి యను 
పేరిడి ప్రియంబునం బెనుచుచు వానివలనం గనకం బనుదినంబు నుత్తరోత్తరాభివృద్ది యగుచుండ సమృద్ది 
నొంది, శయనాసన సదన ప్రాకార ప్రభృతి సమస్త వస్తువులను కాంచన మయంబులు గావించికొని 
యసమాన మహిమానందంబునం బ్రకాశుం దై. 191 


ప్రతిపదార్థం: ఆ+కుమారుండునున్‌= ఆ పుత్రుడున్నూ; మూత్ర, పురీష లాలా+స్వేదనంబులు= మూత్రమూ, మలమూ, 
లాలాజలమూ, కన్నీరు, చెమటలు; సువర్షంబులు+అగు+అట్టివాండు= బంగారాలు అయ్యేటటువంటివాడు; కావలయున్‌= కావాలి; 
అనినన్‌= అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మహాత్ముండు= మహనీయుడైన ఆ నారదుడు; ఆ+వరంబు+ఇచ్చెన్‌= 
ఆ వరం ఇచ్చాడు; ఆ సృంజయుండున్‌; ఆ+తెజంగు+తనయున్‌= ఆ విధమైన కొడుకును; పడసి= పొంది; సువర్లష్టీవి+అనుపేరు+ఇడి= 
సువర్లష్టీవి అనే నామకరణం చేసి; ప్రియంబునన్‌= (ప్రేమతో; పెనుచుచున్‌= పోషిస్తూ; వానివలనన్‌= అతడి వలన; కనకంబు= 
బంగారు; అనుదినంబున్‌= (ప్రతిదినమూ; ఉత్తరోత్తర+అభివృద్ది= మరీమరీ ఎడతెగని పెంపు; అగుచుండన్‌= అవుతూ ఉండగా; 
సమృద్దిన్‌+ఒంది= పెంపును పొంది; శయన+ఆసన, సదన ప్రాకార, ప్రభృతి= పడకా, పీటా, ఇల్లూ (ప్రహరీ మొదలైన; సమస్త 
వస్తువులును= అన్ని పదార్థాలు; కాంచనమయంబులు= బంగారుమయంగా; కావించుకొని= చేసికొని; అసమాన, 
మహిమ+ఆనందంబునన్‌= సాటిలేని; మహిమవలని సంతోషంతో; (ప్రకాశుండు+ఐ= వెలుగుతూ ఉన్నవాడై. 


తాత్సర్యం: ఆ కొడుకు యొక్క మూత్రం, మలం, కన్నీరు, చెమట - ఇవన్నీ బంగారంగానే కావాలి అన్నాడు. 
నారదుడు అతడికి ఆ వరం ఇచ్చాడు. ఆ సృంజయుడు అట్లాంటి కొడుకును పొంది, సువర్లష్టీవి అనే పేరు 
పెట్టి అనురాగంతో పెంచసాగాడు. ఆ కొడుకు వలన (ప్రతిరోజూ బంగారాన్ని పొందుతూ (క్రమ (క్రమాభివృద్ది పొంది, 
పడకలు, గద్దెలు, ఇండ్లు, ప్రాకారాలు, మొదలైన వస్తువులన్నీ బంగారుమయం చేసికొని సాటిలేని మహిమతో, 
ఆనందంతో (ప్రకాశిస్తూ, 


క విలసిల్లుచు నుండగ మ్రు । చ్చిలి పట్టి కుమారునోర( జీర దుణిమి వెం 
గలు లగు క్రూరులు కొందటు । వెలువడ గొనిపోయి యొక్క విపినములోనన్‌. 192 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విలసిల్లుచున్‌+ ఉండ(గన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; వెంగలులు= తెలివితక్కువవాళ్ళు (మూఢులు); అగు= అయిన; 
కొందణు= కొంతమంది; క్రూరులు= పీడించే నీచులు; (ముచ్చిలిపట్టి= దొంగతనంతో పట్టుకొని; కుమారు+నోరన్‌= ఆ పసిపిల్లవాడి 
నోటిలో; చీరన్‌= గుడ్డను; తుణిమి= (క్రుక్కి; వెలువడన్‌= వెలుపలికి; కొనిపోయి= తీసికొనిపోయి; ఒక్క+విపినము లోనన్‌= 
ఒక అడవిలో. 


తాత్సర్యం: ఆ విధంగా సృంజయుడు ప్రకాశిస్తూ ఉండగా అవివేకులైన కొందరు (క్రూరులు ఆపిల్లవాడిని దొంగ 
తనంగా పట్టుకొని, నోటిలో గుడ్డ తురిమి వెలుపలికి తీసికొని వెళ్ళి ఒక అడవిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: దొంగిలించిన వ్యక్తులను తిక్కన వెంగలులు, క్రూరులు అని ప్రయోగించాడు. పిల్లవాడివలన కొల్లగా బంగారం కలుగుతూ 
ఉన్నది అని విన్న దొంగలు అతడి మేనంతా బంగారం ఉంటుందని అవివేకంతో అపహరించారు. పీడించే మనస్తత్వం ఉన్న క్రూరులు 
కాబట్టి పిల్లవాడిని చంపారు. అంతేకాదు. తమలో తాము పోట్లాడుకొని చంపుకొనటం వారి వెంగలితనాన్ని, క్రూరత్వాన్ని మరీ ప్రస్ఫుటం 
చేస్తూ ఉన్నది. పిల్లవాడి అరుపుపైకి వినిపించకుండా దొంగలు నోటిలో గుడ్డ తురుముట అనే విషయాన్ని శబ్దాలంకారం గల 'కుమారు 
నోరం జీర దుటిమి” అనే ప్రయోగంలో తిక్కన స్పష్టం చేశారు. 'తుటిమి” లోని శకట రేఫ క్రూరుల (క్రౌర్యాన్ని ధ్వనింపజేస్తూ ఉన్నది. 


ఆ. కడుపు (వ) వ్రచ్చి యొడలు గలయంగ జల్లించి । పాపి పాపి చూచి, పసిండి గాన 
కచట శవము వైచి యరుగుచునుండి త । త్మర్మ ఫలము. దమ్ము. గలంచుటయును. 193 


ప్రతిపదార్థం: కడుపున్‌= పొట్టను; (వ్రచ్చి= చీల్చి; (వచ్చి అని ఉస్మానియా ప్రతి. వ్రచ్చి అని పాఠాంతరమే అర్థవంతం); ఒడలు= 
శరీరం; కలయంగన్‌= అంతటా(అందరూ); జల్లించి= శోధించి(చంపి); పాపి, పాపి= విడదీసి విడదీసి; చూచి= చూచి; అచటన్‌= 
ఆ శరీరంలో; పసి(డి+కానక= బంగారును చూడక; శవమున్‌= పీనుగును; వైచి= పడవేసి; తద్‌+కర్మ+ఫలమున్‌= ఆ క్రూర 
కార్యంయొక్క ఫలితమున్నూ; తమ్మున్‌= తమను (అనగా ఆ దొంగలను); కలయటయును= కలత కలిగించటమూ. 


తాత్పర్యం: కడుపును చీల్చి, ఒళ్ళంతా గాలించి, అక్కడ బంగారు కనిపించకపోవటంతో శవాన్ని పారవైచి పోతూ 
ఉండగా, వాళ్ళు చేసిన కర్మఫలం వారిలో కలత కలిగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అర్ధగౌరవం దృష్టితో పరిశీలిస్తే ఈ పద్యంలో కొన్ని పదాలకు నానార్థాలు స్ఫురిస్తాయి. కలయ శబ్దానికి అంతటా అనియే 
కాకుండా (ప్రస్తుత సందర్భాన్ని బట్టి అందరూ” అనే అర్థాన్ని కూడా అన్వయించుకొనవచ్చును. అట్లే 'జల్లించి” అనటానికి “చంపి” 
అనే అర్థంకూడా సరిపోతుంది. “పాపి పాపి” అనే ప్రయోగం (క్రూరులైన దొంగల పరంగా పాపాత్ముడు అనే అర్థంలో సందర్భ 
సముచితంగా ఉన్నది. 


వ. ఆ పాపాత్ములు తమలోనం గలహించి, యొండొరుల వధియించి, యందటు నధోగతిం జెందిరి; 
సృంజయుండును గొడుకుం గానక వెదకి తత్మళేబరంబు గని పరలోక క్రియలు నిర్వర్తించి, శోకంబునం 
బలవించుచున్న న న్నరేంద్రు కడకు నారదుం డరుగుదెంచి యతనిచేత నర్షితుండై. 194 


ప్రతిపదార్థం: ఆ+పాపాత్ములు= ఆ పాపచిత్తులు; తమలోనన్‌= తమలో తాము; కలహించి= తగవులాడి; ఒండొరులన్‌= 
ఒకరినొకరు; వధియించి= చంపుకొని; అందణున్‌= అందరూ; అధోగతిన్‌= నాశనం (తక్కువస్థితిని); చెందిరి= అయ్యారు 
(పొందారు); సృంజయుండునున్‌= సృంజయుడున్నూ; కొడుకున్‌= కుమారుడిని; కానక= కాంచక; వెదకి= అన్వేషించి; 
తద్‌+కళేబరంబున్‌= అతడియొక్క శవాన్ని; కని= చూచి; పరలోకక్రియలు= ఉత్తరలోక (క్రియలు (అంత్యకర్మలు); నిర్వర్తించి= 
జరిపి; శోకంబునన్‌= దుఃఖంతో; పలవించుచున్నన్‌= విలపిస్తూ ఉండగా; ఆ+నరేంద్రుకడకున్‌= ఆ రాజు దగ్గరకు; నారదుండు= 
నారదముని; అరుగుదెంచి= వచ్చి; అతనిచేతన్‌= ఆ సృంజయుడి చేత; అర్భ్బితుండు+ఐ= పూజించబడినవాడై. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 229 


తాత్పర్యం: ఆ పాపాత్ములైన దొంగలు తమలో తాము కలహించుకొని ఒకరినొకరు చంపుకొన్నారు. స్పంజయుడు 
తన కుమారుడికై వెదకి, కళేబరానికి పరలోక (క్రియలు నిర్వర్తించాడు. కుమారుడి మరణానికి ఎంతో విలపించాడు. 
అప్పుడు నారదుడు అతడి కడకు వచ్చి అర్భ్యాసనాది విధులతో అర్చించబడి. 


క  *“జననాథ! యిట్లు శోకం | బునం గుందినం దనువు విడిచి పోదె యుసుటు? స 
చ్చిన వారలు వత్తురె యే । డ్జినణ జెలిమిం జేసి హితము సెప్పెద నీకున్‌. 195 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా!; ఇట్టు= ఈ విధంగా; శోకంబునన్‌= దుఃఖంతో; కుందినన్‌= తపించినచో; ఉసుణు= ప్రాణం; 
తనువు+విడిచి= శరీరం వదలిపెట్టి; పోదె!= పోదా!; చచ్చినవారలు= మరణించిన వాళ్ళు; ఏడ్చినన్‌= దుఃఖిస్తే; వత్తురె?= వస్తారా?; 
చెలిమిన్‌+చేసి= స్నేహంచేత; నీకున్‌= నీకు; హితము= (తగినది) మేలు; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: 'రాజా! ఎందుకిట్టా దుఃఖంతో తపిస్తావు? ప్రాణం శరీరాన్ని విడిచిపోకుండా ఉంటుందా? ఎంత ఏడ్చినా 
చచ్చినవాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? చెలిమిచేత నీకు నేను హితం చెప్పుతున్నాను. 


నిశేషం: ప్రాణాలు శరీరాన్నివిడిచిపోవటం తథ్యం, ఎంత ఏడ్చినా చచ్చినవాళ్ళు మళ్ళీ తిరిగి రారు - అనే రెండు వాక్యాలు చావు 
నిత్యం అనే సత్యాన్ని చాటుతూ ఉన్నాయి. ఒక స్నేహధర శం హితం చెప్పటం. హితం చెప్పటమే అతడి లక్ష్యం కాబట్టి హితుడౌతాడు. 
ఈ విధంగా ఇందులో మార్మికమూ, ధార్మికమూ అయిన జీవితసత్యాలు సూచించబడ్డాయి. 

షోడశ రాజ చరిత్రము (సం. అను. 1-8-360 పంక్తి) 
వ. అవధానాయత్తం బగు చిత్తంబుతో విను' మని యి ట్లనియె. 196 


ప్రతిపదార్థం: అవధాన+ఆయత్తంబు+అగు+చిత్తంబుతోన్‌= అవధానం చేత సంసిద్దం అయిన మనస్సుతో; వినుము= 
ఆకర్షింపుము; అని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: నిలకడ గల మనస్సుతో వినుము” - అని ఇట్టా అన్నాడు: 


సీ, సంవర్తు+డను మహాసంయమి దేవతా । గురుతోడి యీసున నరుగుదెంచి 
పూని యుపద్రష్టయై నడపంగ, హె | మాచల పాదంబునందు శక్ర 
వరుణ ప్రభృతులైన సురలు మహామునీం । ద్రులును సహాయులై మెలంగుచుండ 
శాలా ప్రముఖ భవ్య సాధనంబులు గన | కమయంబులుగ వస్రకాంచనాజ్య 


ఆ. దధి పయః ఫలాది తర్పణ ద్రవ్య స । మృద్ది సకల జనులు మెచ్చ,6 బెక్కు 
లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు । నిత్యపదవి నుండ నేర్షెనయ్య? 197 


ప్రతిపదార్థం: సంవర్తుండు+అను, మహాసంయమి= సంవర్తుడు అనే పేరుగల గొప్ప ముని; దేవతాగురు తోడి+ఈసునన్‌= 
బృహస్పతి తోడి ఈర్ష్యతో (ఓర్వలేనితనంతో); అరుగుదెంచి= వచ్చి; ఉపద్రష్ట+ఐ= యజ్ఞకార్యం నిర్వర్తించే బుత్విక్కై; పూని= 
ప్రయత్నించి; నడపంగన్‌= యజ్ఞం నిర్వర్తించగా; హిమ+అచల, పాదంబునందున్‌= హిమాలయ పర్వతంయొక్క అడుగుభాగంలో; 
శక్ర, వరుణ, ్రభృతులు+ఐన, సురలు= దేవేంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు; మహామునీంద్రులును= గొప్ప 
బుషీశ్వరులున్నూ; సహాయులు+ఐ= తోడుగా ఉన్నవారై; మెల(గుచుండన్‌= ఒప్పుచుండగా; శాలా, ప్రముఖ, భవ్య సాధనంబులు= 
చావడి మొదలైన ్రేష్టములైన ఉపకరణాలు; కనకమయంబులుగన్‌= బంగారుమయాలుగా; వస్త్ర, కాంచన+ఆజ్య దధి పయః 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఫల+ ఆది తర్పణ+(ద్రవ్య సమృద్దిన్‌= గుడ్డలూ, బంగారు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్లు మొదలైన దేవతలకు తృప్తి కలిగించే, 
మంచిపదార్జాల పెంపుచేత; సకల జనులు= సమస్త ప్రజలూ; మెచ్చన్‌= పొగడగా; పెక్కులు+అధ్వరములు= అనేక యజ్ఞాలు; 
చేసినట్టి= నిర్వర్తించినట్టి; మరుత్తుండు= మరుత్తుడు అనే పేరుగల సార్వభౌముడు; నిత్యపదవిన్‌= శాశ్వతమైన స్థానంలో; 
ఉండనేర్చెన్‌+అయ్య= ఉండగలిగాడా? 


తాత్పర్యం: సంవర్తుడనే మహర్షి బృహస్పతితో ఈర్ష్యపడి, ఉపద్రష్ట (బుత్విక్కు) అయి వచ్చి పూనికతో యజ్ఞకార్యం 
నిర్వహించగా, హిమాలయ పర్వతంయొక్క అడుగుభాగంలో దేవేంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలూ, 
మునీంద్రులూ సహాయంగా ఉంటూ ఉండగా యజ్ఞానికి కావాల్సిన శాలాదులు బంగారుమయాలుగా, వ్రాలు, 
బంగారు, నెయ్యి, పెరుగు, పాలు, పండ్లు మొదలైన తర్పణానికి అవసరమైన మంచివస్తువులు నిండుగా ఉండగా, 
అందరూ పొగడేటట్టు అనేక యాగాలు చేసిన మరుత్తుడు అనే చక్రవర్తి శాశ్వతమైన పదవిలో ఉండగలిగాడా? 


విశేషం: షోడశ చక్రవర్తులలో మరుత్తుడు నిర్వహించిన యజ్ఞయాగాదులు అతడు పొందిన శాశ్వత పదవి ఈ పద్యంలో 
తెలుపబడినవి. సంవర్తు డుప(ద్రష్టగా శక్రవరుణాది సురులు మునీంద్రులు సహాయులుగా సాగిన యజ్ఞంలో తర్పణ ద్రవ్య సమృద్ది 
సమస్త జనులను అలరింపజేసింది. షోడశరాజుల చరిత్రలను వారి మహత్తర కార్యకలాపాలను తిక్కన సీసపద్యాలలో వివరించాడు, 
ఇదే మొదటి సీసం. 


సీ. సన్మార్గమున రాజ్యసంపద నొంది భూ । సురపూజ లొనరించి, సువ్రతముల 


బృందారకులం బ్రీతి. బొందించె( దన కర్ణి(। బర్జన్యు డే. టేంటం బసిండివాన 
కనకమయములైన కర్కట రుషనక్ర। కూర్శచయముతోడం గురియుచుండ 
నయ్యర్థ మెల్ల ధనార్జుల కిచ్చుచు(। గురు జాంగలంబున6 బరమనిష్ట 


ఆ. నశ్వమేధముఖము లైన రాజార్హయ । జ్ఞములు పెక్కు సేసె సకలజనులు6 
బొగడునట్టి పాడి(ట) నెగడె సుహోత్రు6 డ । వ్విభుండు దెగియె ననగ వినమె అధిప! 198 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; సుహోత్రుండు= సుహోత్రుడనే పేరుగల రాజు; సన్మార్గమునన్‌= మంచిమార్గంలో; రాజ్యసంపదన్‌+ఒంది= 
సామ్రాజ్య సంపత్తిని పొంది; భూసుర+పూజలు= (బ్రాహ్మణ సేవలు; ఒనరించి= చేసి; సువ్రతములన్‌= మంచి వ్రతాలతో; 
బృందారకులన్‌= దేవతలను; ప్రీతిన్‌+పొందించెన్‌= సంతోషపెట్టాడు; అర్హిన్‌= ప్రీతితో (ఆసక్తితో); తనకున్‌= తనకు; పర్జన్యుండు= 
వరుణదేవుడు; ఏంటేంటన్‌= ప్రతిసంవత్సరమూ; కనకమయములు+ఐన= బంగారు మయములైన; కర్కట= ఎం(డ్రకాయలు; 
రుష= చేపలు; నక్ర= మొసళ్ళు; కూర్మ= తాబేళ్ళ; చయములతోడన్‌= మొత్తంతో; పసిండివానన్‌= బంగారువానను; 
కురియుచుండన్‌= వర్షిస్తూ ఉండగా; ఆ+అర్థము+ఎల్లన్‌= ఆ ధనమునంతటినీ; ధన+అర్జులకున్‌= ధనాన్ని యాచించేవారికి; 
ఇచ్చుచున్‌= ఇస్తూ; పరమనిష్టన్‌= మిక్కిలి ఎడతెగని (శ్రద్దతో; కురు+జాంగలంబునన్‌= కురుక్షేత్రానికి సంబంధించిన మెరకనేలలో 
(ఒకానొక దేశంలో); అశ్వమేధ ముఖములు+ఐన= అశ్వమేధాలు మొదలైన; రాజ+అర్హ యజ్ఞములు= రాజులకు తగిన యజ్ఞాలు; 
పెక్కు+చేసెన్‌= అనేకాలు చేశాడు; సకలజనులున్‌= సమస్త ప్రజలున్నూ; పొగడు+అట్టి= నుతించే; పాడి(ట)న్‌= విధంగా; నెగడెన్‌= 
ఒప్పినాడు; ఆ+విభుండు= ఆ (ప్రభువు; తెగియెన్‌= మరణించాడు; అనంగన్‌= అంటూ ఉండగా; వినమె!= వింటున్నాం కదా! 


తాత్పర్యం: సుహోత్రుడనే రాజు సక్రమమార్గంలో రాజ్యాన్ని సంపాదించి, బ్రాహ్మణులకు సేవలు చేసి, మంచి 
మంచి వ్రతాలతో దేవతలను సంతృప్తి పరచాడు. ఎంతో ప్రీతితో వరుణుడు ప్రతిసంవత్సరమూ, బంగారు మయాలైన 
ఎండ్రకాయలను, చేపలను, తాబేళ్ళను వర్షింపజేస్తూ ఉండగా, తన ధనాన్ని యాచకులకు ఇస్తూ మిక్కిలి నిష్టతో 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 231 


కురుభూములకు సంబంధించిన మెరకనేలలో అశ్వమేధాది యజ్ఞాలు చాలా నిర్వర్తించాడు. సమస్త ప్రజలూ 
ఎంతో కీర్తించారు. ఆ |ప్రభువున్నూ చివరకు మరణించాడని వింటూనే ఉన్నాం గదా. 


సీ. కాంచనాలంకార కాంతంబులై రూఢి । కెక్కిన గజములు పెక్కువేలు, 
జవసత్త్వ రూపాది సకల గుణముల బెం । పెసంగిన హయము అనేక లక్ష్మ 
లమల సువర్ణమయము లగు కొమ్ములం । గొమరారు పశువులు గోటు, లూర్జి 
తాంగక విలసదజావికంబులు గణ । నాతీతములు, గన్య లప్రమేయ 


ఆ. లఖిల రత్నవిరచితాభరణంబు ల | నల్పములు, మహీసురావళులకు 
నిచ్చి చేసె గ్రతువు లెన్నియేనియు నంగు౯। డత(డు నన్యలోక గతుండు గాండె? 199 


ప్రతిపదార్థం: అంగు(డు= అంగుడు అనేరాజు; కాంచన+అలంకార; కాంతంబులు+ఐ= బంగారు ఆభరణాలచేత |ప్రకాశించేవై; 
రూఢికిన్‌+ఎక్కిన గజములు= ప్రసిద్ది కెక్కిన ఏనుగులు; పెక్కువేలు= ఎన్నో (అనేకములైన) వేలు; జవ, సత్త, రూప+ఆది, 
సకల, గుణంబులన్‌= వేగమూ, బలమూ, రూపమూ మొదలైన అన్ని గుణాలతో; పెంపు+ఎస(గిన+హయములు= ఆధిక్యంతో 
అతిశయించే గుర్రాలు; అనేకలక్షలు= పెక్కు లక్షలు; అమల, సువర్షమయములు+అగు+కొమ్ములన్‌= నిర్మలమైన బంగారుమయాలైన 
కొమ్ములతో; కొమరారు, పశువులు= అందగించే గొడ్డు; కోటులు= కోట్లు; ఊర్జిత+అంగక+విలసత్‌+అజ+అవికంబులు= 
దృఢమైన శరీరాలతో (ప్రకాశించే మేకలు, గొర్రెలు; గణన+అతీతములు= లెక్కకు మిక్కుటాలు; కన్యలు= వివాహం కాని (స్త్రీలు; 
అప్రమేయలు= ఊహించశక్యంకాని వారు; అఖిల, రత్న, విరచిత+ ఆభరణంబులు= అన్ని రత్నాలతో బాగుగా కూర్చబడిన నగలు; 
అనల్పములు= విస్తారములు లేదా అల్పములు కానివి; మహీసుర+ఆవళులకున్‌= (బ్రాహ్మణుల సమూహాలకు; ఇచ్చి= దానం 
చేసి; ఎన్ని ఏనియున్‌= ఎన్నో (లెక్కలేనన్ని); (క్రతువులు= యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అతండు= ఆ అంగుడు; 
అన్యలోక+గతుండు+కాండె?= పరలోకగతుడు అనగా దివంగతుడు కాలేదా? 


తాత్పర్యం: అంగుడు అనే రాజు ఎన్నోవేల బంగారు ఆభరణాలతో ప్రకాశించే ప్రసిద్ధికెక్కిన ఏనుగులనూ, వేగమూ, 
బలమూ, రూపమూ మొదలైన అన్ని సుగుణాలతో మిక్కిలి అతిశయించే అనేక లక్షల గుర్రాలనూ, స్వచ్చమైన 
బంగారు కొమ్ములతో అందగించే కోట్లకొలది పశువులనూ, లెక్కకు మిక్కిలిగా, గొప్ప శరీరాలతో ఒప్పుతూ ఉండే 
మేకలనూ గొర్రెలనూ, మితిలేని కన్నెలనూ, విలువగలిగిన సకల రత్నాలతో పొదిగిన ఎన్నో నగలనూ (బ్రాహ్మణ 
బృందాలకు ఇచ్చి, ఎన్నో యజ్ఞాలు చేశాడు. అట్టిరాజు అంగుడు దివంగతుడు కాలేదా? 


సీ ఏడు దీవులయందు. గ్రీడాగతుల( దన । రథము చరింప నరాతు లనంగ 
వినియు నెజుంగక విభవ మార్జించుచో( । బ్రజల నొప్పింపని పరమపుణ్య 
కర్మంబునకు మెచ్చి గారవంబున. దన । కక్షయధనము ఫాలాక్షు( దొసంగ 
నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్టజ । నాకీర్ణములుగం బె క్కాచరించెం; 


ఆ. దారకములు వృష్టిధారలు లెక్కింప | వచ్చుంగాని యతని యిచ్చుగోవు 
లెన్న( గొలంది గాదు; సన్నుతిపాత్ర మా । శిబికి నుర్వి నునికి సెల్లై నయ్య? 200 


ప్రతిపదార్థం: ఏడు దీవుల అందున్‌= సప్తద్వీపాలలో; క్రీడాగతులన్‌= విహారలీలలతో (ఆటలనడకలతో); తన, రథము, చరింపన్‌= 
తన తేరు తిరుగగా; అరాతులు+అన(గన్‌= శత్రువులు అనే పేరు; వినియున్‌+ఎణుంగక= ఏనాడూ వినక (శత్రువులు లేకుండా); 
విభవము+ఆర్జించుచోన్‌= సంపదను(గొప్పతనాన్ని) సంపాదించే సందర్భంలో; విభవమున్‌+ఆర్జించుచోన్‌= సంపదను గడించేటప్పుడు; 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


'ప్రజలన్‌= (ప్రజలను; నొప్పింపని= బాధించని; పరమ, పుణ్య, కర్మంబునకున్‌= ఉత్కృష్టములైన ధర్మముయొక్క కార్యానికి; 
మెచ్చి= పొగడి; గారవంబునన్‌= ప్రీతితో; తనకున్‌= తనకు; ఫాలాక్షుండు= శివుడు; అక్షయ ధనము= తరగని సంపద; 
ఒసంగన్‌= ఈయగా; జాహ్నవి+పొంతన్‌= గంగ+ఒడ్డున; శిష్టజన+ఆకీర్లములుగన్‌= సజ్జనుల సందడి (ఎడం లేక నిండినవి) 
కలవిగా; అశ్వమేధములు= గుర్రాలను పశువులుగా చేసే యజ్ఞాలు; పెక్కు= చాలా; ఆచరించెన్‌= నిర్వహించాడు; 
తారకములు= నక్షత్రాలు; వృష్టిధారలు= వానచినుకులు; లెక్కింపన్‌ వచ్చున్‌= లెక్కపెట్టవచ్చును; కాని= కానీ; అతని+ఇచ్చు 
గోవులు= అతడు దానం చేసే ఆవులు; ఎన్నన్‌= లెక్కించటానికి; కొలందికాదు= పరిమితి లేదు; సన్నుతి పాత్రము= మిక్కిలి 
పొగడదగింది అగు; ఆ శిబికిన్‌= ఆ శిబిచక్రవర్తికి; ఉర్విన్‌= భూమియందు; ఉనికి= ఉండటం; చెల్లెనయ్య?= చెల్లినదా?; 
(సూ॥ తద్దర్మ భూతక్రియ లార్యార్థ పదకంబులు ప్రశ్నార్ణకంబులగు. - (ప్రౌఢ. క్రియ -3) వీలయినదా?; (భూలోకంలోనే శాశ్వతంగా 
ఉండటం జరగలేదు కదా!) 


తాత్పర్యం: సప్త ద్వీపాలలో విహారలీలలతో తేరు నడవగా, శత్రువు లనేమాట వినీ తెలియక, ధనార్జనవేళ ప్రజలను 
బాధించక, అతడి పుణ్యకార్యాలకు మెచ్చి పరమశివుడు అక్షయధనాన్ని ప్రసాదించగా, శిష్టులతో ఎడం లేకుండా 
నిండిపోయిన గంగ ఒడ్డున ఎన్నో అశ్వమేధయాగాలు శిబి చక్రవర్తి నిర్వర్తించాడు. చుక్కలను, వాన చినుకులను 
లెక్కించవచ్చునేమో కాని అతడు చేసిన గోవుల దానానికి మితిలేదు. అట్టా పొగడదగిన శిబిచక్రవర్తి శాశ్వతంగా 
ఈ లోకంలో ఉండగలిగాడా? 


సీ, యౌవనంబున. దప మాచరింపంగ6 దండ్రి | పంపున నరిగిన పెంపు కలిమి, 
సేతువు జలధి. బ్రఖ్యాతంబుగా నొన । ర్లిన మర్యలోక పావన విభూతి, 
త్రైలోక్య కంటకు దశముఖు బంధుయు । క్తంబుగా. జంపిన కలితనమ్ము 
బాలురమరణంబు వాటిల్ల కుండంగ6 । జేసిన యత్యంత చిత్రమహిమ 


ఆ. గలిగి యశ్వమేధములు మున్నుగా ననే । కాధ్వరము లొనర్హి యఖిల జనుల. 
దల్లి వోలె నరసి దశరథ రాముండు । గాలవశత నొందె6 గాదె యధిప! 201 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; యౌవనంబునన్‌= యుక్తవయస్సులో; తపము+ఆచరింపంగన్‌= తపస్సు చేయుటకు; తండ్రి+పంపునన్‌= 
తం[డ్రియొక్కఆజ్ఞతో; అరిగిన= (అడవులకు) పోయిన; పెంపు+కలిమి= గౌరవసంపద; జలధిన్‌= సము(ద్రముపై; సేతువున్‌= 
వంతెనను; ప్రఖ్యాతంబుగాన్‌= మిక్కిలి ప్రసిద్దిగా; ఒనర్చిన= చేసిన; మర్హ్యలోక= మానవలోకమందలి; పావన+విభూతి= పవిత్రమైన 
ఐశ్వర్యం; (తైలోక్యకంటకున్‌= ముల్లోకాలకు కఠినుడూ, క్షుద్రశత్రువూ అయిన; దశముఖున్‌= రావణుడిని; బంధుయుక్తంబుగాన్‌= 
బంధుసమేతంగా; చంపిన+కలితనమ్ము= సంహరించిన సామర్థ్యం; బాలుర మరణంబు= పసిపిల్లల చావు; పాటిల్లకుండంగన్‌= 
కలుగకుండా; చేసిన= కావించిన; అత్యంత, చిత్ర, మహిమ= మిక్కిలి ఆశ్చర్యకరమైన (ప్రసిద్ది ఐన) మహత్యం; కలిగి= పొంది; 
అశ్వమేధములు= అశ్వమేధయజ్ఞాలు; మున్నుగాన్‌= మొదలుగా; అనేక+అధ్వరములు+ఒనర్చి= పెక్కు యజ్ఞాలు చేసి; 
అఖిలజనులన్‌= సమస్త (ప్రజలను; తల్లిపోలెన్‌= తల్లివలె; అరసి= కాపాడి; దశరథరాముండు= దశరథుడి కొడుకైన రాముడు; 
కాలవశతన్‌= చావుకు అధీనం కావటం; పొందెన్‌+కాదె!= పొందాడు కదా! 


తాత్పర్యం: ఓ రాజా! యౌవనంలోనే తపస్సు చేయడానికి, తండ్రి ఆజ్ఞతో అడవులకు పోయిన గౌరవమూ, 
సము(ద్రంపైన (ప్రసిద్దంగా వంతెన నిర్మించిన (ప్రసిద్ద పవిత్రవైభవం, ముల్లోకాలకు కంటకుడైన రావణుడిని 
బంధుసమేతంగా కూల్చిన సామర్థ్యం, శిశుమరణాలు కలగకుండా కావించిన ఆశ్చర్యకరమైన మహత్యం కలిగి ఉండి, 
అశ్యమేధాది యజ్ఞాలు ఎన్నోచేసి, సమస్త ప్రజానీకాన్ని తల్లివలె పోషించిన దశరథ రాముడు కాలధర్మం చెందాడుకదా! 


— 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 233 


విశేషం: శ్రీరాముడి అశ్వమేధాది యజ్ఞ నిర్వహణదక్షత, యౌవనంలోనే తండ్రి ఆజ్ఞను పాటించి, అడవుల కేగి, వారధి నిర్మించి 
దశకంఠుని దునుమాడిన వృత్తాంతాలు 'కట్టె, కొట్టె, తెచ్చె' అని మూడు ముక్కలలో చెప్పబడ్డాయి. శ్రీరాముడి ప్రత్యేక గుణాలలో 
ప్రస్తుత సందర్భానికి తగినది 'బాలుర మరణంబు వాటిల్లకుండంగం జేయుటి సమస్త (ప్రజలను తల్లివలె నరయటం విశేషం. 
తండ్రి అనటం కంటె తల్లి అనటంలో వాత్సల్యానికి ప్రాముఖ్యం. సహజవాత్సల్యంలో సారళ్యానికి, నైర్మల్యానికి, నిర్యాజప్రేమకు 
స్థానం. అప్పుడే అది “రామరాజ్యం” అనే ప్రసిద్దిని చాటగలుగుతుంది. 

థ ౧ 


సీ. పూర్వవంశ్యుల( గావ( బూని వియద్దంగ । నవని భాగీరథి యనంగ బజపి 
శక్రుండు మెచ్చ బరాక్రమంబునం బేర్ణి । యప్రతిహతముగ నశ్వమేధ 
యాగంబు లొనరించునప్పుడు వేయు వే | లరదంబులందు( గన్యల నలంకృ 
తలం జేసి యునిచి, రథంబు రథంబున । కిభములు నూటు నూటేసి, యేను 


తే. గేనుంగునకు గుట్టములు వేయేసి పాటి; హయము హయమున కట్ల గోచయ మమరి, 
భూరి భూరి యుతంబుగ భూసురులకు । నొసంగినట్టి భగీరథుం డున్నవాండె? 202 


ప్రతిపదార్థం: పూర్వ వంశ్యులన్‌= పూర్వులైన తన వంశంలోని వాళ్ళను; కావన్‌= కాపాడటానికి; పూని= ప్రయత్నించి; వియద్గంగన్‌= 
ఆకాశగంగను; అవనిన్‌= భూలోకంలో; భాగీరథి+అనంగన్‌= భాగీరథి అనగా; పజపి= (ప్రవహింప (పరువెత్త) జేసి; శక్రుండు= 
దేవేంద్రుడు; మెచ్చన్‌= పొగడగా, పరాక్రమంబునన్‌= మగటిమి (విక్రమం)తో; పేర్చి= అతిశయించి; అ(ప్రతిహతముగన్‌= 
అనివార్యంగా (అడ్డులేకుండా); అశ్వమేధయాగంబులు= అశ్వమేధయజ్ఞాలు; ఒనరించు+అప్పుడున్‌= చేసే సందర్భంలో; 
వేయువేలు= వేలు వేలు; అరదంబులందున్‌= రథాలలో; కన్యలన్‌= అవివాహితలైన (స్త్రీలను; అలంకృతలన్‌= అలంకరించబడిన 
వాళ్ళుగా; చేసి, ఉనిచి= రథాలలో కూర్చోబెట్టి; రథంబు, రథంబునకున్‌= తేరు తేరుకు; నూణు, నూణు+ఏసి= వందవంద 
వంతున; ఇభములు= ఏనుగులు; ఏనుంగు+ఏనుంగునకున్‌= ఒక్కొక్క ఏనుగుకూ; వేయి+ఏసి పాటి= వేయివంతున; గుజ్జములు= 
గుర్రాలు; హయమునకున్‌= గుర్రానికి, గుర్రానికీ; అట్టు+అ= ఆ విధంగానే; గో, చయము+అమర్భి= గోవులమొత్తం ఏర్పాటు 
చేసి; భూరి, భూరి, యుతంబుగన్‌= అధికమైన బంగారంతో కూడా; భూసురులకున్‌= (బ్రాహ్మణులకు; ఒసంగినట్టి= దానం 
కావించినట్టి (ఇచ్చినటువంటి); భగీరథుండు= భగీరథుడు; ఉన్నవాండె?= ఉన్నాడా? 
తాత్సర్యం: తన పూర్వులైన సగరులకు ఉత్తమగతి కలిగించటానికై అంతకుముం దెవ్వరూ చేయలేని పనికి 
తాను పూనుకొని, ఆకాశగంగను భాగీరథి అనే పేరుతో భూలోకంలో ప్రవహింపజేసి, దేవేంద్రుడు 
ప్రశంసించేటట్టు తన పరాక్రమంతో అడ్డులేకుండా అశ్య్వమేధయజ్ఞాలు కావించే సందర్భంలో వేలవేల రథాలలో 
అలంకరించిన కన్నెలను ఉంచి, రథరథానికి నూరు నూరువంతున ఏనుగులను, ఏనుగు ఏనుగుకీ వెయ్యేసి 
గుర్రాలను, (ప్రతి గుర్రానికీ అదే విధంగా వెయ్యి గోవులను ఏర్పాటు చేసి, అధికంగా బంగారుతో కూడ 
(బ్రాహ్మణులకుఇచ్చిన భగీరథుడు ఉన్నాడా? 
సీ. అర్థి విశ్వావసుం డాదిగా( గలుగు గం । ధర్వులు హృద్యవాదన మొనర్ప, 

నప్పరోనికురుంబ మాటలు. బాటలు । నై వినోదింపంగ, నమరగణము 

బహువిధాలంకార భంగుల విన్నాణ । ములు సూప, దివ్యమునులు నుతింప 

మనుజలోకం బెల్లం గనకాన్నవస్త్రభూ | షణ దానముల దృప్తి సనంగ నశ్వ 


ఆ. మేధ సమితి జేసి మెప్పించె నింద్రుని; । శతతమాధ్వరమున నతడు హయము 
నాస పడిన నిచ్చె నా దిలీపునిం జూపు । మా! ధరిత్రి నిపుడు మనుజనాథ! 203 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; విశ్వావసుండు+ఆదిగాన్‌+కలుగు, గంధర్వులు= విశ్వావసుడు మొదలుగా ఉన్న గంధర్వులు; 
అర్థిన్‌= కోరిక; హృద్య, వాదనము+ఒనర్పన్‌= మనోహరంగా వీణ మొదలగువాటిని వాయించటం చేయగా; అప్పరస్‌+నికురుంబము= 
అప్పరసల సమూహం; ఆటలున్‌+పాటలున్‌+ఐ= ఆటపాటలు కలిగి; వినోదింపంగన్‌= ఆనందించగా; అమరగణము= దేవతల 
మొత్తం; బహువిధ+అలంకార భంగులన్‌= పలురకాల ఆభరణాల విధాలతో; విన్నాణములు+చూపన్‌= అందాలు (నేర్పులు) 
ప్రదర్శించగా; దివ్యమునులు= దేవర్షులు; నుతింపన్‌= పొగడగా; మనుజ లోకంబు+ఎల్లన్‌= మానవ సమూహమంతా; కనక+అన్న, 
వస్త్ర, భూషణ, దానములన్‌= బంగారమూ, కూడూ, గుడ్డా, నగల దానాలచేత; తృప్తిన్‌ చనంగన్‌= సంతుష్టి చెందగా; అశ్వమేధ 
సమితిన్‌= అశ్వమేధాల సమూహాన్ని (అనేకాలైన అశ్యమేధాలను); చేసి= కావించి; ఇంద్రునిన్‌+మెప్పించెన్‌= దేవేంద్రుడిని మెప్పిం 
చాడు; శతతమ+అధ్వరమునన్‌= నూరవయజ్ఞంలో; అతండు= ఇంద్రుడు; హయమున్‌= గుర్రాన్ని; ఆసపడినన్‌= కోరగా; ఇచ్చెన్‌= 
ఇచ్చాడు; ఆ+దిలీపునిన్‌= ఆ దిలీపమహారాజును; ధరిత్రిన్‌= ఇలలో; ఇపుడు= ఇప్పుడు; చూపుమా!= చూపగలవా! 


తాత్పర్యం: ఓ రాజా! విశ్వావసుడు మొదలైన గంధర్వు లెంతో సంతోషంతో వీణ మొదలైన వాద్యాలు వాయించగా, 
అప్పరస'స్రీలు ఆడుతూ పాడుతూ అలరించగా, దేవతలు రకరకాల అలంకారాలు ధరించి అందాలు చూపగా, 
బుషులు కీర్తించగా, మానవులు పసిడీ, కూడూ, గుడ్డా, తొడవులూ మొదలైన దానాలు (గ్రహించి సంతృప్తి పడగా, 
ఎన్నో అశ్వమేధాలు చేసి దిలీపుడు ఇంద్రుడిని మెప్పించాడు. నూరవ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా, ఆ గుర్రాన్ని 
తన కిమ్మని దేవేంద్రుడు అడుగగానే ఇచ్చివేశాడు. అట్టి ఆ దిలీపుడిని ఇపుడు మనం చూడగలమా? 


సీ. జనన మాదిగం బాకశాసనుకరమున. । బ్రవహించు నేయును బాలు. ద్రావి, 
ద్వాదశదినము లాతండు గారవింపంగ । వర్ధిల్లి, పండ్రెండు వత్సరముల 
ప్రాయ మై రాజ్యసంప్రాప్తికి నేతెంచి, । యర్ముని యుదయంబు నస్తమయము 
నగునట్లు పొలిమేర లైన మహాక్షేత్ర । మంతయు నొక్కండ యనుభవించి, 


ఆ.  యన్నపర్వతముల నాజ్యనదుల విప్ర । భోజనము లొనర్షి, రాజసూయ 
ములును నశ్వమేధములు. జేసి మాంధాత్యం డింద నిలిచెనే నరేంద్రముఖ్య! 204 


ప్రతిపదార్థం: నర+ఇంద్రముఖ్యా!= రాజశ్రేష్టుడా!; జననము+ఆదిగన్‌= పుట్టింది మొదలుగా; పాకశాసను కరమునన్‌= ఇంద్రుడి 
చేతిలో; ప్రవహించు= ప్రవహించునట్టి; నేయునున్‌+పాలున్‌+త్రావి= నెయ్యి, పాలూ (త్రాగి; ద్యాదశదినములు= పం(డైండు దినాలు; 
ఆతండు= ఆ ఇంద్రుడు; గారవింపంగన్‌= ఆదరించగా; వర్టిల్లి= అభివృద్ధి చెంది; పం(డైండు, వత్సరముల, 'ప్రాయము+ఐ=పం(డైండు 
సంవత్సరాల వయస్సై; రాజ్య, సం ప్రాప్తికిన్‌+ఏతెంచి= రాజ్యాన్ని పొందటానికై వచ్చి; అర్కుని ఉదయంబున్‌= సూర్యుడి ఉదయమూ; 
అస్తయమున్‌= అస్తమించటమూ; అగునట్టు= అయ్యేటట్టు; పొలిమేరలు+ఐన= హద్దులుగా ఉండే; మహాక్షేత్రము+ అంతయున్‌= 
విస్తారమైన భూవలయమంతటినీ; ఒక్కండు+అ= ఒక్కడే; అనుభవించి= భోగించి; అన్న పర్వతములన్‌= అన్నపు కొండలతో; 
ఆజ్యనదులన్‌= నేతి నదులతో; విప్ర భోజనములు+ఒనర్భి= (బ్రాహ్మణుల భోజనాలు కూర్చి; రాజసూయములును= రాజసూయ 
యాగాలూ; అశ్వమేధములున్‌= అశ్వమేధయజ్ఞాలూ; మాంధాతృడు= మాంధాతృ చక్రవర్తి; చేసెన్‌= నిర్వహించాడు; ఇందు+అ= 
ఇక్కడే (ఇహలోకంలోనే); నిలిచెనే?= ఉండినాడా? 


తాత్పర్యం: రాజముఖ్యా! మాంధాతృ చక్రవర్తి తాను పుట్టింది మొదలు ఇంద్రుడి చేతి నుండి ప్రవహించునట్టి, 
నెయ్యీ, పాలూ (త్రాగి పదిరెండు దినాలు ఆయన ఆదరించగా పెరిగి, పండ్రెండు సంవత్సరాల వయస్సులోనే 
రాజ్యాన్ని పొంది, ఉదయాస్త పర్వతాలే హద్దులుగా విశాలమైన భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా అనుభవించి, 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 235 


పర్వతాల అంతటి అన్నరాసులతో నదులవలె ప్రవహించే నేతులతో బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేశాడు. 
రాజసూయాలూ, అశ్వమేధాలూ చేశాడు. కాని, అతడు ఈ లోకంలో శాశ్వతంగా నిలిచాడా? 


సీ, అనిమిషాసుర యుద్దమున నసురావళి | సమయించి, వర్ణాశ్రమముల నేర్ప 


రించి, భూమి యలంకరించి, యగ్నివకోమ । హయమేధ వాజపేయాతిరాత్ర 
పాండరీకము లన బర(గిన యధ్వరం । బు లనేకములు సేసి, భూసురులకు 
నఖిల భూముల గలయర్దంబు లెల్లను । దనకని యేమియు నునుప కిచ్చె; 


ఆ. శుక్రునల్లు( డనంగ శోభిల్లు తనయందు । ధర్మతత్వ మూర్దితముగ నియమ 
నిష్టుండై యయాతి నెగడె శాశ్వతు( డయ్యె । నే నృపాల! య మృ్మహీశ్వరుండు. 205 


ప్రతిపదార్థం: నృపాల!= రాజా; యయాతి= యయాతి మహారాజు; అనిమిష+అసుర, యుద్దమునన్‌= దేవ, దానవుల యుద్దంలో; 
అసుర+ఆవళిన్‌= రాక్షసుల సమూహాన్ని; సమయించి= చంపి; వర్ష+ఆ(శ్రమములన్‌= వర్ణాలను, ఆశ్రమాలను; ఏర్పరించి= 
నిర్ణయించి; భూమి+అలంకరించి= (యజ్ఞ యాగాదులు చేయటానికై) భూ (ప్రదేశాన్ని సింగారించి; అగ్నిష్టోమ, హయమేధ, 
వాజపేయ+అతిరా(త్ర, పౌండరీకములు+అనన్‌= అగ్నిష్టోమం, హయ(అశ్వ)మేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం అని; 
అనన్‌= అనగా; పరంగిన= ఒప్పిన; అనేకములు= పెక్కు; అధ్వరములు= యజ్ఞాలు; చేసి= నిర్వహించి; అఖిల+భూములన్‌= 
అన్ని ప్రాంతాలలో; కల+అర్థంబులు= ఉండే ధనాలు; ఎల్లను= అన్నింటినీ; తనకున్‌+అని+ఏమియున్‌+ఉనుపక= తన కొరకు 
అని ఏమీ ఉంచుకొనక; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; నియమనిష్టుండు+ఐ= ఏర్పరచుకొన్న నిశ్చయాన్ని 
(ప్రతిజ్ఞ) ఎడతెగని (శ్రద్ధతో నెరవేర్చేవాడై; శుక్రు+అల్టుడయు+అనంగన్‌= శుక్రాచార్యుల అల్లుడు అనగా; శోభిల్లు= ప్రకాశించే; తన 
Sy ఠా వ్‌ ౧ ౧ ౧ 
అందున్‌= తనలో; ఊర్జితముగన్‌= గొప్పగా; ధర్మతత్త్యము= ధర్మస్వరూపం; నెగడెన్‌= ఒప్పింది; ఆ+మహీశ్వరుండు= ఆ రాజు; 
శాశ్వతుండు+అయ్యెనే?= స్థిరంగా నిత్యంగా ఉన్నారా? 
థా 


తాత్సర్యం: ఓ రాజా! యయాతి, దేవాసురుల యుద్దంలో పాల్గొని రాక్షసులను సంహరించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, 
ఏర్పాటు చేశాడు. భూమిని సింగారించి అగ్నిష్టోమం, అశ్వమేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం వంటి ఎన్నో 
యజ్ఞ యాగాదులు చేశాడు. సమస్త భూములలో సం ప్రాప్తించే సంపదలను తనకని ఏమీ ఉంచుకొనకుండానే మొత్తం 
సంపత్తినీ బ్రాహ్మణులకు దానం చేశాడు. శుక్రుడి అల్లుడని (ప్రసిద్దికెక్కి ఎంతో శోభించే అతడు, నియమాలను 
నిష్టతో అనుష్టిస్తూ గొప్పగా ధర్మతత్త్యంతో (ప్రకాశించాడు. ఆ రాజు ఈ లోకంలో శాశ్వతంగా ఉండగలిగాడా? 


విశేషం: యయాతి అనేక విధాల యజ్ఞాలు నిర్వర్తించాడు. అందులో అతి ముఖ్యమైనవి హయమేధం, అగ్నిష్టోమం, అతిరాత్రం, 
వాజపేయం, పౌండరీకం అనేవి. 


హయమేధం: దీనినే అశ్వమేధం అనికూడా పిలుస్తారు. నూరు అశ్వమేధాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుంది. మేధృ అనగా 
హింసించటం. గుర్రాలను హింసించటం వలన దీని కా పేరు వచ్చింది. ఇటువంటిదే నరమేధం మొదలైనవి. 


అగ్నిష్టోమం : ఇది జ్యోతిష్టోమంలో ఒక భాగం. ఎక్కువగా వసంత బుతువులో ఆచరించబడే యజ్ఞం. అగ్నికి సంబంధించిన 
స్తోత్రాలు ఇందులో అధికంగా ఉంటాయి. 


అతిరాత్రం : ఇది రాత్రి గడిచిపోతూ ఉన్నదనే సందర్భంలో చేయటంవలన దీనికీ పేరు వచ్చింది. ఇది కూడా జ్యోతిష్టోమంలోని 
ఒక భాగమే. ఇంతటికి జ్యోతిష్టోమం అంటే ఏమిటి? జ్యోతిస్సుల స్తోమం - జ్యోతిష్టోమం అని అర్థం. జ్యోతిస్సులు 
సామలు - అంటే సామమంత్రాలు. ఇందులో సంస్థ ముఖ్యావయవం. దీనికి పదహారుమంది బుత్విక్కులు కావాలి. 
ముఖ్యంగా స్వర్గాన్ని కోరేవాళ్ళు దీనిని నిర్వహిస్తారు. దీనినే సోమయాగం అని కూడా అంటారు. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాజపేయం : వాజంపేయం వాజపేయం అయినది. ఇది నెయ్యిని మాత్రమే (త్రాగి చేయవలసిన యాగం. 
పౌండరీకం : ఇది ఒక యజ్ఞభేదం. పుండరీక సంబంధమైనది పౌండరీకం. ఈ యజ్ఞాదు లన్నీ ఆయా పేర్లకు అనుగుణంగా 
నిర్వర్తించబడుతూ ఉంటాయి. 


సత్రయాగం: ఇది 13 దినాలు మొదలు 100 దినాల వరకు జరిపే యజ్ఞం. 

సీ, జఓర్వక పెక్కంద్రు రుర్వీశు లొక్కటం బైనెత్తి వచ్చిన భండనమున 
వారి హేతిచ్చత్ర వాహన ధ్వజములు । నటికిన నడు నడు నడి(కి వార 
లభయంబు వే(డిన నందటి( గృపం గాచి । యేలె; నీ పెన్నేల యెల్ల దాన 
కొని యధ్వరములు పెక్కు లొనర్ణి వేడుక(। బాయసమ్ములు నపూపములు మోద 


ఆ. కములు లోనుగా(గ గల వంటకముల ను । ర్వీసురావళులకు. బ్రీతి జేసి 
దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన । యంబరీషు డేమి యయ్యెం? జెపుమ. 206 

ప్రతిపదార్థం: పెక్కండ్రురు= అనేకులు; ఉర్వీశులు= రాజులు; ఓర్వక= సహించక; ఒక్కటన్‌= ఒక్కుమ్మడిగా; పైన్‌+ఎత్తి వచ్చినన్‌= 
దండెత్తి పైకి రాగా; భండనమునన్‌= యుద్దంలో; వారి= ఆ శత్రురాజుల; హేతి, ఛత్ర, వాహన, ధ్వజములు= ఆయుధాలు, 
గొడుగులు, గుర్రాలు, జెండాలు; నటికినన్‌= ఖండించగా; వారలు= ఆ శత్రురాజులు; నడునడు+నడి(కి= నడునడు మంటూ 
వణకి (నడునడు= ధ్వన్యనుకరణ శబ్దం); అభయంబున్‌= భయంలేకుండా ఉండటాన్ని; వేండినన్‌= ప్రార్థించగా; అందణన్‌= 
వాళ్ళను అందరినీ; కృపన్‌= దయతో; కాచి= కాపాడి; తాను+అ= తానే; ఈ+పెను నేల ఎల్లన్‌= ఈ (విశాలమైన) గొప్ప రాజ్యాన్ని 
అంతటినీ; ఏలెన్‌= పరిపాలించాడు; కొని= పూని; పెక్కులు= అనేకాలు; అధ్వరములు= యాగాలు; ఒనర్భి= చేసి; వేడుకన్‌= 
సంతోషంతో; పాయసమ్ములు= పరమాన్నాలూ; అపూపములు= పిండివంటలు; మోదకములు= కుడుములు; లోనుగాణగన్‌+కల= 
మొదలుగా ఉన్న; వంటకములన్‌= వంటకాలతో; ఉర్వీసుర+ఆవళులకున్‌= (బ్రాహ్మణుల సమూహాలకు; ప్రీతిన్‌+చేసి= (ప్రీతి 
కలిగించి; మణివితానములు= మణుల మొత్తాలు; దక్షిణలుగన్‌+ఇచ్చిన= కానుకలుగా ఇచ్చిన; అంబరీషుండు= అంబరీషమహారాజు; 
ఏమి+అయ్యెన్‌?= ఏమైనాడు?; చెపుమ!= చెప్పుమా! 


తాత్సర్యం: ఎందరో రాజులు ఒక్కసారిగా ఓర్వలేక యుద్దంలో దండెత్తి పైకి రాగా, వాళ్ళ ఆయుధాలు, గొడుగులు, 
వాహనాలు, జెండాలు నరికి, గజగజ వణికే ఆ రాజులు శరణు వేడగా అందరినీ దయతో కాపాడి, తానే ఇంతపెద్ద 
సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. లెక్కలేనన్ని యాగాలు చేశాడు. మణులను (బ్రాహ్మణులకు దక్షిణలుగా ఇచ్చాడు. 
అట్టి ఆ అంబరీష మహారాజు ఇపు డేమైనాడో! నీవే చెప్పుము. 
సీ, లక్షభార్యల నుపలాలించి యొక్కొక్క। వెలందికి వేవురు వేవు రాత్మ 

జులు గాంగ బదికోటు లలఘుమూర్తుల( గాంచె; | వారును దోర్టలోజ్ఞ్జ్యలులు నార్య 

చరితులునై పేర్షి తురగమేధంబు లం । దటు బహుదక్షిణోదాత్త భంగి 

జేయుచు దనపంపు సేసి వర్తింపంగ(। దానును విశ్రుతాధ్వరము లొప్ప( 
తే. బెంపు సొంపును సువ్రత సంపదయును । నిర్మల శ్రద్ధయును గర్మనిపుణతయును 

నెఖజియ శశిబిందు. డొనరించి నెగడె; నతండు | వడయఈ. జాలెనె యెన్నండు. జెడని యొడలు? 207 


ప్రతిపదార్థం: శశిబిందుండు= శశిబిందుడు అనే రాజు; లక్షభార్యలన్‌= లక్షమంది భార్యలను; ఉపలాలించి= బుజ్జగించి; ఒక్కొక్క 
వెల(దికిన్‌= ఒక్కొక్క భార్యకు;వేవురు+వేవురు= వెయ్యిమంది, వెయ్యిమంది; ఆత్మజులు+కాంగన్‌= కుమారులు కాగా; 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 237 


పదికోటులు= పదికోట్లమంది; అలఘు+మూర్తులన్‌= గొప్ప స్వరూపం కలిగినవాళ్ళను; కాంచెన్‌= కన్నాడు; వారునున్‌= వారున్నూ; 
దోస్‌+బల+ఉజ్ఞ్యలులున్‌= భుజశక్తిచేత (అడ్డులేనివాళ్ళు) (ప్రకాశించేవాళ్ళు; ఆర్యచరితులున్‌+అయి= పూజ్యమైన నడవడి 
కలవారున్నూ అయి; పేర్చి= విజృంభించి; అందరున్‌= అందరూ; తురగ మేధంబులు= అశ్యమేధాలు; బహు, దక్షిణ+ఉదాత్త 
భంగిన్‌= అనేక దక్షిణలను ధారాళమైన (ప్రియమైన) విధంతో; చేయుచున్‌= నిర్వహిస్తూ; తన పంపు చేసి= తన ఆజ్ఞ నెరవేర్చి; 
వర్తింపంగన్‌= ఉండగా; తానును= తానున్నూ; విశుత+అధ్వరములు= ప్రసిద్ది కెక్కిన యాగాలు; ఒప్పన్‌= తగునట్టు; 
సెంపుసొంపును= అతిశయ సంతోషాన్నీ (పాలన సమృద్దిని); సువ్రతసంపదయును= మంచి వ్రతములయొక్క సంపత్తియున్నూ; 
నిర్మల శ్రద్దయును= నిష్కపట మయిన (్రద్దయున్నూ; నెజయన్‌= నిండుకొనగా; ఒనర్భి= చేసి; నెగడెన్‌= ఒప్పారాడు; అత(డు= 
ఆ శశిబిందుడు; ఎన్నండున్‌= ఎప్పుడున్నూ; చెడని ఒడలు= నశించని శరీరాన్ని; పడయన్‌+చాలెనె?= పొందగలిగాడా? 


తాత్సర్యం: శశిబిందుడు లక్షమంది భార్యలను బుజ్జగించి ఒక్కొక్కరి వలన వేయిమంది కలుగగా పదికోట్ల మంది 
కుమారులను కన్నాడు. వారు బాహుబలంతో ప్రకాశిస్తూ పవిత్రచరిత్రులై అందరూ అనేక దక్షిణలు ధారాళంగా 
ఇచ్చి అశ్వమేధయాగాలు చేశారు. తండ్రి ఆజ్ఞ కుమారులు ఆ విధంగా పాటించి ప్రవర్తించగా, ఆ శశిబిందుడున్నూ 
వ్రతనిష్టల, (శ్రద్దపాలన సమృద్ది ఒప్పుగా (ప్రసిద్ద యాగాలు నిర్వర్తించాడు. కాని, అతడు శాశ్వత శరీరాన్ని 
పొందగలిగాడా! 
విశేషం: 'కర్మనిపుణత' అనే ప్రయోగం “యోగః కర్మసు కౌశలం' అనే గీతావాక్యాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నది. పదికోట్ల పుత్రులను 
కని ఎన్నో (వ్రతాలు, యాగాలు నిర్వహించిన శశిబిందు చక్రవర్తి కూడా తుట్టతుదకు మట్టిలో కలిసిపోయాడు. శాశ్వత శరీరు 
లెవ్వరూ లేరు అని (ప్రస్తుతపద్య సారాంశం. 
సీ, అధికతపంబున నగ్ని నారాధించి । ప్రత్యక్ష మగుటయు బ్రహ్మచర్య 

వృత్తంబు దమమును వేదవిత్వము నహిం | సయు( బాత్రదానంబు శమము వరము 

గాం గోరికొని వేదికాస్టలి మణికన । కాత్మిక యై ముప్పదాటు యోజ 


నముల ధైర్ట్యము నంత కమరు విస్తారంబు6 । గలుగంగ నొనరించి క్రతువు సేసి 


తే.  విప్రతతులకు దాని నతిప్రియముగ । నిచ్చి, తనపేర గయ నుతి కెక్క వటము 
పొగడు వదయంగ. బుణ్యు(డై నెగడె గయుడు | భూవరోత్తమ! యత. డెందు( బోయె జెపుమ!208 


ప్రతిపదార్థం: భూవర+ఉత్తమ!= రాజశ్రేష్టా!; గయుండు= గయుడనే రాజు; అధికతపంబునన్‌= గొప్ప తపస్సుతో; అగ్నిన్‌= 
అగ్నిదేవుడిని; ఆరాధించి= సేవించి; ప్రత్యక్షము+అగుటయున్‌= అగ్ని సాక్షాత్కరించటమున్నూ; బ్రహ్మచర్యవృత్తంబున్‌= (బ్రహ్మ 
చర్యంగల జీవనమూ; దమమును= ఇంద్రియ నిగ్రహమూ; వేదవిత్‌త్వమున్‌= వేదాలను తెలిసికొనే భావమున్నూ; అహింసయున్‌= 
హింస చేయకుండటమున్నూ; పాత్రదానంబు= యోగ్యులైన వాళ్ళకు దానం చేయటమున్నూ; శమమున్‌= అంతరింద్రియ 
నిగ్రహమున్నూ; వరముగాన్‌= వరంగా; కోరికొని= ఇష్టపడి (గ్రహించి; వేదికాస్టలి= యజ్ఞంచేసే తిన్నెయొక్క (ప్రదేశం; మణి, 
కనక+ఆత్మిక, ఐ= మణులూ బంగారంతో కూడుకొన్నదై; ముప్పదాణు యోజనముల దైర్ధ్యమున్‌= ముప్పైఆరు ఆమడల పొడవును; 
అంతకున్‌+అమరు= అనే కొలతలో; ఒప్పునట్టి(కుదురునట్టి); విస్తారంబున్‌= వెడల్పున్నూ; కలుగంగన్‌+ఒనరించి= అయ్యేటట్టు 
చేసి; క్రతువు+చేసి= యజ్ఞం కావించి; విప్రతతులకున్‌= బ్రాహ్మణుల మొత్తాలకు; ఇచ్చి= ఒసగి; తనపేరన్‌= తన పేరుతో; 
వటము= మర్రిచెట్టు; గయన్‌= గయాక్షేత్రంలో; నుతికెక్కన్‌= (ప్రశస్తి కెక్కగా; పొగడు+పడయంగన్‌= కీర్తిని పొందగా; 
పుణ్యుండు+ఐ= ధార్మికుడై; నెగడెన్‌= వర్దిల్లాడు; అతండు= ఆ గయుడు; ఎందున్‌+పోయెన్‌= ఎక్కడికి పోయాడో; చెపుమ!= 
చెప్తుమా! 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రాజగ్రేష్టా! గయుడు తీవ్రమైన తపస్సు చేసి అగ్నిని ఆరాధించాడు. అతడు ప్రత్యక్షం కాగానే తనకు 
(బ్రహ్మచర్య జీవనం, అంతరింద్రియ, బహిరిం(ద్రియ నిగ్రహం, వేద విజ్ఞానం, అహింసా స్వభావం, పాత్రత నెరిగిన 
దానం చేసే గుణం వరాలుగా ఇమ్మని కోరుకొన్నాడు. ముప్రైఆరు యోజనాలు పొడవూ అంతే వెడల్పు ఉండే 
యజ్ఞవేదిక రత్నాలతో బంగారుతో కూడుకొని ఉండేటట్లుగా నిర్మించి యజ్ఞం చేసి బ్రాహ్మణులకు ఎంతో ప్రీతి 
కలిగించాడు. తన పేరుతో గయాక్షేత్రంలో మర్రిచెట్టు ప్రసిద్ధి కెక్కగా ధార్మికుడై కీర్తికెక్కాడు. కాని, ఇప్పుడు 
అతడుఎందు బోయాడో! 


సీ, ఇరువది యేవురు పరిణత పాచకు । లభ్యాగతులకును నతిథులకును 


బాటించి క్రొత్తగా బవలును రేలును । వలయు నన్నము లిడ వెలసె బశువు 
లర్థి నుత్తమగతికై తామ చనుదేర । విశసించు నమరులు వేడ్కతోడ( 
బొడసూపి కడుపార. గుడువ హవిర్థాగ । ములు వెట్టు నివ్విధమున మహాద్దు 


తే. తముగ నొనరించె సత్రయాగము దదుత్స । వంబు6 గొనియాడ వచ్చిన వార లెల్ల 
బ్రచుర పుణ్యాత్ముం డన నొప్పె రంతిదేవు(। డవ్విభునకును వలసె లోకాంతరంబు. 209 


ప్రతిపదార్థం: పరిణతపాచకులు= ఆరితేరిన వంటగాళ్ళు; ఇరువది వేవురు= ఇరవైవేలమంది; అభ్యాగతులకును= భోజనానికి 
రండని స్వయంగా సాదరంతో పిలువబడే ఆహూతులకు; అతిథులకును= నిర్దిష్ట సమయంలో కాకుండా భోజనానికై అనుకొనకుండా 
ఆగంతకులై వచ్చే యాచకులకున్నూ; పాటించి= ఆదరించి; (క్రొత్తగాన్‌= ఎప్పటికప్పుడు రుచులు కొత్తగా; పవలును= పగలూ; 
రేలునూ= రాత్రులున్నూ; వలయు= కావలసిన; అన్నములు= చతుర్విధాలైన భోజనాలు (అన్నాలు); ఇడన్‌= పెట్టగా; పశువులు= 
గోవులు; అర్థిన్‌= ఇష్టంతో; ఉత్తమగతికై= సద్గతి కోసమై (అనగా స్వర్గాపేక్షతో); తాము+అ= తమకు తామే; వెలసెన్‌= చేరాయి; 
చనుదేరన్‌= బయలుదేరగా; విశసించు= చంపు; అమరులు= దేవతలు; వేడ్కతోడన్‌= కుతూహలంతో (అభిలాషతో); పొడచూపి= 
ప్రత్యక్షమై; కడుపారన్‌= కడుపునిండా; కుడువన్‌= తినటానికి; హవిస్‌+భాగములు= యజ్ఞద్రవ్యాల విభాగాలు; పెట్టున్‌= ఉంచును; 
ఈ+విధమునన్‌= ఇట్టా; సత్రయాగము= మంచివారిని కాపాడే యాగం; మహా+అద్భుతముగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; 
ఒనరించెన్‌= చేశాడు; తద్‌+ఉత్సవంబున్‌= ఆ యాగానికి సంబంధించిన ఉత్సవాన్ని; కొనియాడన్‌= పొగడటానికి; వచ్చిన 
వారలు+ఎల్లన్‌= వచ్చినవారంతా; (ప్రచుర, పుణ్యాత్ముండు+అనన్‌= ప్రసిద్ది కెక్కిన ధర్మాత్ముడు అనగా; ఒప్పెన్‌= (ప్రకాశించాడు; 
ఆ+విభునకున్‌= ఆ (ప్రభువునకున్నూ; లోక+అంతరంబు= అన్యలోకం; వలసెన్‌= తప్పనిది అయింది. 
తాత్పర్యం: రంతిదేవుడు, ఇరవైవేలమంది ఆరితేరిన వంటవాళ్ళను నియమించి రాత్రింబవళ్ళూ అభ్యాగతులకూ, 
అతిథులకూ (క్రొత్త (క్రొత్త రుచులతో వారి వారికి ఇష్టమైన భోజనాలు ఏర్పాటు కావించాడు. సద్గతికోసం తమకు 
తామై ఎంతో సంతోషంతో గోవులు అతడి యాగానికి వచ్చి చేరాయి. దేవతలు వేడుకతో ప్రత్యక్షమై, కడుపార 
భుజించటానికి అతడు యజ్ఞద్రవ్యాలు మనకు పిలిచి పెడతా డని సంతోషపడ్డారు. ఆ విధంగా సత్రయాగాన్ని 
ఎంతో ఆశ్చర్యం కలిగేటట్లు రంతిదేవుడు నిర్వహించాడు. ఆ ఉత్సవాన్ని చూచి మెచ్చినవారంతా ఇత డెంత 
పుణ్యాత్ముడో అన్నారు. అట్టి పుణ్యాత్ముడు కూడా పరలోకానికి పోక తప్పలేదు. 
సీ, శరభసింహవ్యాఘ్ర సత్వ చయంబుల । నేడిక లె ట్లట్ల యెక్కి యాడి 

కట్టుచు విడుచుచు€ గణ్వాశ్రమంబున । దమియింపణగా సర్వదమన నామ 

మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య ప । దస్టు(డై కాళింది తటమునందు 

భాగీరథీ తీర భాగంబునను సర । స్వతి సమీపంబున వాజిమేధ 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 239 


తే. రాజసూయాది వివిధాధ్వరము లొనర్షి కనక నిర్మిత కరితురంగమ రథంబు 
లసద్భశప్రీతి విప్రుల కొసంగె భరతు€ । డన్నరేంద్ర చంద్రుండును జన్నవాండ. 210 


ప్రతిపదార్థం: శరభ, సింహ, వ్యాఘ్ర, సత్త్య+చయంబులన్‌= మీగండ్ల మెకం, సింహం, పులి, మొదలైన జంతువుల మొత్తాలను; 
ఏడికలు= పొట్టెళ్ళు; ఎట్టు= ఏ విధమో; అట్టు+అ= ఆ విధంగా; ఎక్కి ఆడి= పైకెక్కి ఆడి; కట్టుచున్‌= బంధిస్తూ; విడుచుచున్‌= 
విడిపిస్తూ; కణ్వ+ఆ(శ్రమంబునన్‌= కణ్యమహర్షి యొక్క ఆశ్రమంలో; దమియింపన్‌+కాన్‌= అణచగా; ఆ+ముని= ఆ 
కణ్యమహాముని; సర్వదమన, నామము= సర్వదమనుడు (అన్నింటిని అణచేవాడు అని భావం) అనేపేరు; ఇడియెన్‌= పెట్టాడు; 
పదంపడి= అటుపైన; మహారాజ్యపదస్థు(డు+ఐ= గొప్ప సామ్రాజ్యపదవిలో ఉన్నవాడై; కాళింది తటమునందున్‌= యమునానది 
ఒడ్డున; భాగీరథీతీర భాగంబునను= గంగానదియొక్క ఒడ్డు ప్రదేశంలో; సరస్వతి సమీపంబునన్‌= సరస్వతీనది చెంత; 
రాజసూయ+లఅది, వివిధ+అధ్వరములు= రాజసూయం మొదలైన అనేక విధాలైన యజ్ఞాలు; ఒనర్భి= చేసి; కనక, నిర్మిత, కరి, 
తురంగ, రథంబులు= బంగారుతో నిర్మించబడ్డ ఏనుగులు, గుర్రాలు, తేరులు; అసదృశ+ప్రీతిన్‌= సాటిలేని సంతోషంతో; 
విఫ్రులకున్‌= బ్రాహ్మణులకు; ఒసగాన్‌= ఇచ్చాడు; ఆ+నర+ఇంద్ర(నరేంద్ర) చంద్రుండును= ఆ రాజశ్రేష్టుడున్నూ; చన్నవాండు+అ= 
పోయినవాడే కదా! 

తాత్పర్యం: శరభం, సింహం, పులివంటి [క్రూరజంతువులను పొట్టిళ్ళవలె బంధిస్తూ విడిపిస్తూ, వాటిపై కెక్కి 
ఆడుతూ, కణ్యాశ్రమంలో వాటిని అణచివేయటాన్ని చూచి కణ్వుడు సర్వదమనుడు అనే పేరు పెట్టాడు. అతడే 
తర్వాత మహారాజ్య పదవిని అధిష్టించి, గంగా, యమునా, సరస్వతీ నదీ తీరాలలో రాజసూయం మొదలైన అనేక 
యజ్ఞాలు నిర్వర్తించాడు. అతడు బంగారుతో నిర్మించబడ్డ ఏనుగులను, గుర్రాలను, తేరులను సాటిలేని 
సంతోషంతో సవన కార్యకలాపాలలో పాల్గొన్న స(ద్రాహ్మణులకు ఇచ్చాడు. ఆ రాజ (్రేష్టుడున్నూ ఇహలోకాన్ని 
విడిచి వెళ్ళినవాడే. 


సీ, మిట్టు( బల్లంబు నై మెలంగంగ6 దనరథ । ప్రముఖ వాహనముల. బటిప ననువు 
గా కున్న మేదిని. గడుసమస్థలి గాంగ । వెరవున నొనరించి, విశ్రుతముగ( 
దనపేరం బృథివినా. జనం జేసి, గోరూప | యైన యవ్వసుమతి నమరగణము( 
బనిచి యోషధులును బహురత్నములు. బిది | కించి జగంబు( ఘోషించె పృథుండు; 


తే. సేసె నానాధ్వరము లవి సెప్ప నేల, | సకల ధాత్రియు బ్రాహ్మణసమితి కిచ్చె; 
నమ్మహానుభావునకును నతుల యశమ । కాక సుస్టిరమయ్యెనే కాయ మనఘ 211 


ప్రతిపదార్థం: మిల్టున్‌+పల్లంబున్‌+ఐ= మిట్ట, పల్లం (హెచ్చుతగ్గులు కలదియై); మేదిని= భూమి; మెలంగంగన్‌= వర్తించగా 
(ఉండగా); తన= తనయొక్క; రథ, ప్రముఖ, వాహనములన్‌= తేరు మొదలైన వాహనాలను; పజపన్‌= పరువెత్తించటానికి; 
అనువు+కాకున్నన్‌= అనుకూలంగా లేకుండగా; కడున్‌= మిక్కిలి; సమస్థ్రలి+కా(గన్‌= చదునైనస్థలం అయ్యేటట్టుగా; వెరవునన్‌= 
ఉపాయంతో; ఒనరించి= చేసి; విశ్రుతముగన్‌= మిక్కిలి ప్రసిద్ది కెక్కిందిగా; తనపేరన్‌= తన పేరుతో; పృథివి+నాన్‌= పృథివి 
అనగా; చనన్‌+చేసి= చెల్లే (ఒప్పే) టట్టు ఒనర్చి; గోరూప+అయిన= గోవుయొక్క ఆకారంలో ఉన్నది అయిన; ఆ+వసుమతిన్‌= 
ఆ భూమిని; అమరగణమున్‌= దేవతాసమూహాన్ని; పనిచి= పంపి; ఓషధులును= ఓషధులూ (మందుచెట్టు); బహురత్నములును= 
అనేక రత్నాలును; పిదికించి= పిండించి; జగంబున్‌= లోకాన్ని; పృథుండు= పృథు చక్రవర్తి; పోషించెన్‌= పోషించాడు; 
నానా+అధ్వరములు= అనేక యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అని+చెప్పన్‌+ఏల?= వాటిని చెప్పటం ఎందుకు?; సకలధా(త్రియున్‌= 
సమస్త భూమినీ; (బ్రాహ్మణులకున్‌= (బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ+మహానుభావునకున్‌= మిక్కిలి ఉదారుడైన ఆ 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహనీయుడికి; అతుల, యశము+అ= సాటిలేని కీర్తియే; కాక= తక్క (కాని); కాయము= శరీరం; సుస్థిరము= మిక్కిలి శాశ్వతం; 
అయ్యెనే?= అయిందా? 


తాత్సర్యం: మిట్ట పల్గ్లాలుగా ఉండి రథం మొదలైన వాహనాలు పోవటానికి అనుకూలంగా లేని భూమిని చదునుచేసి, 
దానిని తన పేర పృథ్వి అని ఒప్పారేటట్లు చేసి, గోరూపంలో ఉన్న భూదేవిని, ఓషధులూ, రత్నాలూ పిదుకవలసిందిగా 
ఆజ్ఞాపించి, లోకాన్ని పృథువు పోషించాడు. అతడు చేసిన వివిధ యజ్ఞాలను గురించి చెప్పవలసిన పనిలేదు. సమస్త 
భూమినీ అతడు (బ్రాహ్మణులకు దానమిచ్చాడు. మహోదారుడైన ఆ మహనీయుడి యశస్సు నిలిచింది కాని 
శరీరం సుస్థిరం కాగలిగిందా! 


సీ.  బ్రహ్మవిద్వేషంబు పరికించి కోపించి | యవిధేయు. డైన సహస్రబాహు( 
బరిమార్చి నృపతుల( దర మిడి తునుమాడె । నిరువది యొక్కనూ టెల్లచోట 
నందటి యేలెడు నన్ని భూములు దాన । యేలె ధర్మోజ్ఞ్యల పాలనమున; 
రాజయోగ్యములు ధరాసురార్దంబులు । నగు నధ్వరములు పె క్కాచరించె. 


ఆ. గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేరం । జనంగం జేసి నుర్వి జామదగ్ను్యు 


వినమె యమ్మహాతు(డును బరితోష వి । భ్రాంతి గలిగెనేని బ్రదుక లేండు. 212 
ప్రతిపదార్థం: బ్రహ్మవిద్వేషము= బ్రాహ్మణుడి యెడ కోపం; పరికించి= చూచి; కోపించి= (క్రోధం వహించి; అవిధేయుండు+ఐన= 
వినయం లేనివాడైన; సహ(స్రబాహున్‌= వెయ్యి చేతులున్న కార్తవీర్యార్డునుడిని; పరిమార్చి= చంపి; నృపతులన్‌= రాజులను; 
తరమిడి= వరుసపెట్టి విడువకుండా; ఇరువది ఒక్కమాణు= ఇరవై ఒక్కసారులు; తునుమాడెన్‌= సంహరించాడు; ఎల్లచోటన్‌= 
అన్నిచోట్ల; అందణ ఏలెడు= అందరూ పరిపాలించే; అన్ని భూములున్‌= అన్ని ప్రదేశాలున్నూ; తాన= తానే; ధర్మ+ఉజ్జల, 
పాలనమునన్‌= ధర్మంచేత ప్రకాశించే రక్షణతో; ఏలెన్‌= పోషించాడు; రాజ యోగ్యములు= రాజులకు తగినవి; ధరాసుర+అర్హంబులున్‌= 
(బ్రాహ్మణులకు తగినవియున్నూ; అగు+అధ్వరములు= అయిన యజ్ఞాలు; పెక్కు= అనేకములు; ఆచరించెన్‌= చేశాడు; ఉర్విన్‌= 
భూమిని; కశ్యపునకున్‌= కశ్యపమహార్షికి; ఇచ్చి= ఒసగి; కాళ్యపి అనుపేరన్‌= కాశ్యపి అనే పేరుతో; చనంగన్‌= ఒప్పేటట్టుగా; 
చేసెన్‌= చేశాడు; జామదగ్భ్యున్‌= జమదగ్ని కుమారుడైన పరశురాముడి గురించి; వినమె!= వినలేదా?; ఆ+మహాత్ముండును= 
ఆ మహనీయుడున్నూ; పరితోష= సంతోషంయొక్క; విభ్రాంతి కలిగెన్‌+ఏని= విభ్రాంతి కలిగితే; బ్రదుకలేండు= జీవించబోడు. 


తాత్పర్యం: అవిధేయుడైన కార్తవీర్యుడిలో ఉన్న బ్రాహ్మణద్వేషాన్ని చూచి, కోపించి అతడిని సంహరించాడు. 
అంతటితో ఊరుకోక రాజులనందరినీ విడువకుండా పరిమార్చి ఇరవై ఒక్క పర్యాయాలు దండెత్తి వారి రాజ్యాలను 
తానే ధర్మనిష్టతో ఉజ్జ్వలంగా పరిపాలించాడు. రాజులూ, బ్రాహ్మణులూ చేయవలసిన వివిధ యజ్ఞాలూ తాను 
చేశాడు. ఈ సమస్త భూమినీ కశ్యపుడికి ధారాదత్తం చేసి, కాశ్యపి అనే పేరు భూమికి కలిగేటట్టు చేశాడు. ఆ 
పరశురాముడిని గురించి విన్నాముకదా! అట్టి ఆ మహాత్ముడున్నూ పరితోష భంగం కలిగితే కాని శాశ్వతంగా 
బీవించలేకపోయాడు. 


చ. నలువడి నీకు నమ్మనుజ నాయకు లేమిటం జూడ వచ్చినం 
దల(ప భవత్సుతుండును ను (నను) దాత్తుండు వారలకంటె, నెందునుం 
గలయది, దీని కేల యధికంబగు నెవ్వగ నింత నొవ్వ; ని 
తెలివి మనంబునం జొనుపు ధీరతసారత గూర్చు నేర్పునన్‌. 213 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 241 


ప్రతిపదార్థం: ఏమిటన్‌= ఏ విషయంలో; చూడన్‌+వచ్చినన్‌= ఆలోచించవచ్చినా (ఏ విషయంలో చూచినప్పటికిన్నీ); 
ఆ+మనుజనాయకులు= ఆ రాజులు; నీకున్‌= నీకు; నలుమడి= నాలుగు రెట్టు అధికం; తల(పన్‌= ఆలోచించగా; వారలకంటెన్‌= 
వారందరికంటె; భవత్‌+సుతుండునున్‌= నీ కుమారుడును; ఉదాత్తుండు= గొప్పవాడు(అనుదాత్తుండు అనే ఉస్మానియా ప్రతిలోని 
ప్రయోగం వలన; విపరీతార్థం స్ఫురిస్తూ ఉన్నది); ఎందునున్‌= ఎక్కడా; కల+అది= ఉండేది; దీనికిన్‌= సర్వసాధారణమైన ఈ 
విషయానికి; అధికంబు+అగు+నెవ్వగన్‌= మిక్కిలి సంతాపంతో; ఇంత నొవ్వన్‌+ఏల?= ఇంతగా బాధపడటం ఎందుకు?; ధీరత 
సారత= ధైర్యం యొక్క చేవదనాన్ని; కూర్చు= కలిగించే; నేర్పునన్‌= నైపుణ్యంతో; ఈ+తెలివిన్‌= దేహాత్మాది భేదజ్ఞానాన్ని లేదా 
ప్రసన్నత్యాన్ని; మనంబునన్‌= మనస్సులో; చొనుపు= చొప్పించుము. 

తాత్సర్యం: ఏ విషయంలో చూచినా ఆ రాజులు నీకు నాలుగురెట్టు అధికులు. ఆలోచించగా నీ కొడుకు ఆ 
రాజులకంటె గొప్పవాడు, ధీరోదాత్తుడూ. ఎక్కడా మరణం ఉండేదే! దీనికొరకు ఎందుకు ఇంతగా బాధపడి 
తపించిపోతావు? ధైర్యం తెచ్చుకొని దేహాత్మలకు సంబంధించిన జ్ఞానాన్నీ, (ప్రసన్నతనూ నీ మనస్సులోకి 
చొప్పించుము. 

విశేషం: నలుమడి అనే ఎత్తుగడతో చంపకమాలను (ప్రారంభించటం ఒక విశేషం. 'ఎందునుం గలయది' అనేది చక్కని జాతీయం. 
“ఎక్కడా ఉండేదే ఇది' అనే అర్థంలో సర్వసాధారణమైన లోకసహజమైన నిత్య సత్యాన్ని చెప్పేటప్పుడు ఇటువంటి జాతీయాన్ని 
మామూలుగా మనం ప్రయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఓదార్చు చెప్పేటప్పుడు ఈ వాక్యాన్ని అంటూ ఉండటం అతి సహజం. 
వ. అని నారదుండు. 214 
తాత్సర్యం: ఆ (ప్రకారంగా నారదమహర్షి 


తే. ఆయువును బుణ్యమును జిరశ్రీయు€ జేయ । జాలు షోడశరాజన్య చరిత మిట్లు 
సెప్ప, నేర్పడంగా విని సృంజయుండు । పాండవాగ్రజ! యేమియు బలుక కుండె. 215 


ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజ!= పాండవులలో మొదట పుట్టినవాడా!(ధర్మరాజా! అని సంబోధన); ఆయువునున్‌= ఆయుస్సునూ; 
పుణ్యమును= పుణ్యాన్నీ (సుకృతాన్నీ); చిరశ్రీయున్‌= శాశ్వతమైన సంపదనూ; చేయన్‌+చాలు= కలిగించటానికి సమర్థమైన; 
షోడశరాజన్య చరితము= పదహారుమంది పట్టభద్రులైన ప్రభువుల చరిత్ర; ఇట్టు= ఈ విధంగా; చెప్పన్‌= వక్కాణించగా; 
ఏర్పడంగాన్‌= తేటపడేటట్టుగా; విని; సృంజయుండు; ఏమియున్‌= ఏమీ; పలుకక+ఉండెన్‌= మాటాడకుండా ఉండిపోయాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆయుస్ఫూ, పుణ్యమూ, శాశ్వతసంపదా కలిగించటానికి సర్వసమర్ధమైన షోడశరాజ 
చరిత్రను చెప్పగా సృంజయుడు తేటతెల్లంగా విని ఏమీ మాటాడకుండా ఉండిపోయాడు. 


విశేషం: అంత మహామహులైన ఆ మహారాజులు అందరూ అంతరించిపోగా ఇక తన కుమారుడి సంగతి ఏముంది? అని సృంజయుడికి 
ఆ రాజుల చరిత్ర వినగానే అవగతమయింది. దేహం శాశ్వతం కాదనే నిశ్చయానికి వచ్చాడు. నారదుడు చెప్పినదంతా అంగీకారయోగ్యమే. 
పరిపూర్ణమైన సమ్మతికి సూచనగా మారుమాటాడకుండా - అనగా కుమారుడి ప్రస్తావనే ఎత్తకుండా మౌనం వహించాడు. 


చ. పలుకక యున్న యద్ధరణిపాలు. గనుంగొని యమ్మునీంద్రుం 'డేం 
దెలియంగ6 జెప్పినంతయు నతిస్థిరమై భవదీయ బుద్ధియం 
దొలసెనొ? బూదిలోన. గ్రమ మొంద౦గ వేల్చిన నేయి వోలె ని 
పృల మయి పోయెనో' యనుడు. బ్రాంజలియై తగ నాత. డిట్లనున్‌. 216 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పలుకక+ఉన్న= మాటాడకుండా ఉండే; ఆ+ధరణిపాలున్‌= ఆ రాజును; కనుంగొని= చూచి; ఆ+మునీంద్రుండు= 
మునిశ్రేష్టుడైన ఆ నారదుడు;ఏన్‌= నేను; తెలియంగన్‌+చెప్పిన+అంతయున్‌= తేటపడగా తెలిపినదంతా; అతి స్థిరము+ఐ= మిక్కిలి 
నిలుకడ కలిగిందిగా అయి; భవదీయ+బుద్ది అందున్‌= నీ యొక్క మనస్సులో; ఒలసెనో= చేరిందా (ప్రవేశించిందా)?; 
బూదిలోనన్‌= బూడిదలో; క్రమము+ఒందంగన్‌= సొరిది, (ప్రవేశించగా; వేల్చిన= హోమాదులలో సమర్పించిన; నేయి+పోలెన్‌= 
నెయ్యివలె; నిష్పలము+అయి+పోయెనో?= వ్యర్థమైపోయిందా?; అనుడున్‌= అనగానే; ఆత(డు= సృంజయుడు; ప్ర+అంజలి+ఐ= 
మిక్కిలి చేతులు జోడించినవాడై (నమస్కరించినవాడై); తగన్‌= ఒప్పిదంగా; ఇట్టు= ఇట్టా; అనున్‌= అంటున్నాడు. 
తాత్సర్యం: మారు మాటాడకుండా ఉండే సృంజయుడిని చూచి ఆ నారదుడు నేను తేటతెల్లంగా చెప్పిన 
విషయమంతా నీ మనస్సులో నిలకడగా ప్రవేశించిందా? లేక బూడిదలో పోసిన నెయ్యివలె వ్యర్థమైపోయిందా?' 
అన్నాడు. వెంటనే సృంజయుడు చేతులు జోడించి నమస్కరిస్తూ తగు రీతిలో ఇట్లా అంటున్నాడు: 
విశేషం: మిత్రుడి హితాన్ని కోరి నారదుడు షోడశరాజుల చరిత్రను వివరించాడు. అంతా చెప్పిన తర్వాత అది ఆదేశం కాదు 
కాబట్టి, మైత్రీధర్మంతో చివరలో మరల మెల్లగా తాను చెప్పినదానికి మతి సమ్మతి పడిందా? అని అడుగుతున్నాడు. మూలంలో 
“శూ(ద్రాపతి కొనర్చిన (శ్రాద్దమువలె వ్యర్థమయ్యెనా" అని ఉండగా తిక్కన “బూడిదలోన (గమ మొందంగ వేల్చిన నేయివోలె నిష్ఫల 
మయిపోయెనో?' అని ఎంతో చక్కని ఉపమానంతో సుందరంగా తేటతెల్లం కావించాడు. అలంకారం: ఉపమ. 
తే. “పుత్రశోకాపహంబును బుణ్యతమము । నైన యాఖ్యానమున నాదు మానసంబు 

కలం యంతయు. బాసె; నిష్కల్మషుండ । నైతి నీ దయం. జేసి సంయమివరేణ్య!' 217 
ప్రతిపదార్హం: సంయమివరేణ్య!= మునిశ్రేష్టా!; నీ దయన్‌+చేసి= నీ కరుణచేత; పుత్రశోక+అపహంబునున్‌= పుత్రమరణశోకాన్ని 
పోగొట్టగలిగేదిన్నీ; పుణ్యతమమున్‌= మిక్కిలి పవిత్రమైనదిన్నీ; ఐన+ఆఖ్యానమునన్‌= అయినట్టి కథచేత; నాదు మానసంబు+కలంక= 
నా మనస్సులోని పాపం లేదా సందేహం; పాసెన్‌= తొలగింది; నిష్కల్మషుండన్‌+ఐతిన్‌= నిర్మలుడిని అయ్యాను. 


తాత్సర్యం: 'నారదమునీంద్రా! నీ దయచేత పుత్రశోకాన్ని పోగొట్టేది, పుణ్యాన్ని కలిగించేది అయిన కథ విన్నాను. 
దానివలన నా మనస్సులోని సందేహం తొలగిపోయింది. నేను కల్మషం లేనివాడినయ్యాను.” 


వ. అనిన విన యత్తపోధనుండు ప్రీతుండై 'నీ కెద్ది వలయు నడుగు; మిచ్చెద' ననుటయు సృంజయుండును 
'దేవా! నీవు ప్రసన్నుండ వగు నంతకంటె మిక్కిలి వలయునది యెయ్యది? భవతసాద భాజనంబు లయిన 
వారికి దుర్లభంబులగు వస్తువులుం గలవే?” యనుటయు నమ్మునివరుండు. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+తపోధనుండు= తపస్సే ధనంగా కలిగిన ఆ నారదుడు; ట్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; నీకున్‌+ఎద్ది+కావలయున్‌= నీకు ఏది(మి) కావాలి; అడుగుము= కోరుము; ఇచ్చెదన్‌; అనుటయున్‌= అని 
అనగా; సృంజయుండునున్‌= సృంజయుడున్నూ; దేవా= ప్రభూ; నీవు; ప్రసన్నుండవు+అగు+అంతకంటెన్‌= దయగలిగినవాడవు 
(సంతోషించినవాడవు) అయినదానికంటె; మిక్కిలి, వలయు+అది= అధికంగా కావలసింది; ఎయ్యది?= ఏది(ఏముంది?); భవత్‌= 
మీయొక్క; (ప్రసాద= అనుగ్రహానికి; భాజనంబులు= పాత్రులు; అయినవారికిన్‌= అయినటువంటి వాళ్ళకు; 
దుర్లభంబులు+అగు+వస్తువులున్‌= పొందటానికి శక్యంకాని వైన పదార్జాలున్నూ; కలవే?= ఉండునా?; అనుటయున్‌= అని 
అనటమున్నూ; ఆ+మునివరుండు= ఆ ముని శ్రేష్టుడు. 


తాత్పర్యం: అనగా విని నారదుడు సంతోషించి “నీకేమి వరం కావాలో అడుగుము. ఇస్తాను" అన్నాడు. 
సృంజయుడిట్లా పలికాడు: 'దేవా! నీవు నాపట్ల దయచూపటం కంటె మరేం కావాలి? నీ అనుగ్రహానికి పాత్రులయిన 
వారికి సాధ్యంకాని వస్తువులు ఉంటాయా?” ఆ మాటలు విని నారదుడు ఇట్టా అన్నాడు: 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 243 


క. “మ్రుచ్చుల మూఢత్వము నం । జచ్చి నరకవాసమునకు€ జనిన తనయు నేం 
దెచ్చెద మగుడ(గ వే నీ । కిచ్చెద వగ పుడుగు మింకనేనియు నధిపా!' 219 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ముచ్చుల= దొంగల; మూఢత్వమునన్‌= అవివేకంచేత; చచ్చి= చనిపోయి; నరకవాసమునకున్‌= 
పాపాత్ములను బాధించే లోకంలో నివసించటానికి; చనిన= పోయిన; తనయున్‌= కుమారుడిని; ఏన్‌= నేను; మగుడంగన్‌= తిరిగి 
మరల; తెచ్చెదన్‌= తీసికొని వస్తాను; వే= తొందరగా; నీకున్‌= నీకు; ఇచ్చెదన్‌= ఇస్తాను; ఇంకన్‌+ఏమియున్‌= ఇకనైనా; వగపు= 
దుఃఖం; ఉడుగుము= చాలించుము లేదా మానుము. 

తాత్పర్యం: 'ఓ రాజా! దొంగల అవివేకం చేత మరణించి నరకలోకంలో ఉండే నీ కుమారుడిని నేను ఇప్పుడే 
మళ్ళీ తెస్తాను. తొందరగా నీకు ఇస్తాను. ఇకనైనా నీవు దుఃఖాన్ని మానుము.' 

విశేషం: కథా ప్రారంభంలో దొంగలను వెంగలులు అయినందువలననే వాళ్ళ చావు వాళ్ళే తెచ్చుకొన్నారు అన్నాడు. ప్రస్తుతం 


ఆ వెంగలి శబ్దానికి పర్యాయంగా 'మూఢత్వము” అని ప్రయోగించాడు. పురాకృత దుష్కృతం వలన 'నరకవాసమునకు” పోయి 
ఉంటాడని ఊహించవలసి ఉన్నది. 


వ. అని చెప్పిన. 220 
తాత్సర్యం: అని చెప్పగా. 
క, దేవముని యిమ్మెయిం దగు । దీవన యిచ్చుటయు నరుగుదెంచె సువర్ణ 

ష్టీవి కడు నద్ధుతంబుగ; । నా విభుండు. బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్‌. 221 


ప్రతిపదార్థం: దేవముని= దేవర్షి అయిన నారదుడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తగు= అనుకూలమైన; దీవన+ఇచ్చుటయున్‌= 
ఆశీర్వాదం చేయటమున్నూ; సువర్లష్టీవి= సృంజయుడి కుమారుడైన సువర్లష్టీవి; కడున్‌+అద్భుతంబుగన్‌= మిక్కిలి ఆశ్చర్యంగా; 
అరుగుదెంచెన్‌= వచ్చాడు; ఆ+విభుండున్‌= ఆ రాజున్నూ; ప్రమోద, సంభృత+ఆత్ముండు= సంతోషంచేత మిక్కిలిగా భరించబడ్డ 
మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 

తాత్సర్యం: నారదముని ఆ విధంగా తగిన దీవెన ఈయగానే సువర్లష్టీవి మిక్కిలి ఆశ్చర్యకరంగా అక్కడకు 
వచ్చాడు. ఆ సృంజయుడున్నూ సంతోషభరితస్వాంతను డయ్యాడు 


విశేషం: ష్టీవనం అనగా ఉమ్మివేయటం, అంటే వెళ్ళగ్రక్కటం లేదా వెలువరచటం. సువర్ణాన్ని(బంగారాన్ని) వెళ్ళ(గక్కేవాడు కాబట్టి 

సువర్లష్టీవి అనేది అన్వర్థనామధేయం. చనిపోయిన వాళ్ళను మళ్ళీ రప్పించటం అద్భుతం. మానవలోకానికి దుర్లభంగా ఉండేవి 

మహాశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఆశ్చర్యమే (ప్రకృష్ణమైన మోదానికి కుదురు. 

వ. ఇవ్విధంబున నత్తపస్వి యిచ్చిన యక్కుమారునకు సృంజయుం డస్త్ర శిక్షగావించి, వివాహం బొనరించి, 
యతండు యాగంబులంద్యాగంబుల భోగంబులం దనమనంబునకు.బ్రియంబు సేయుచు సంతానవంతుండై 
నెగడిన, నతం డత్యంత సంతోషంబునం బొదలె ని ట్లా సువర్ణష్గీవి యశిక్షితా స్తుండును నకృత వివాహుండును 
నయాగకర్తయు నత్యాగవిదితుండును నభోగభాగియు నసంతానవంతుండును నగు సమయంబున 
సమయుట కారణంబుగా న న్నారదుండు గారుణ్యంబునం గ్రమ్మట వానిం గలిగించె; నది యట్లుండె; 
నవ్విశేషంబులన్నియు సంపన్నంబులయి శౌర్యంబున శత్రుధైర్యంబు దూలించి మేలిమి వడసి నాకలోక 
సౌఖ్యంబునం బొందిన వాసవపొత్తునకు వగచుట వివేకంబు తెరువుగాదు; విను మీ లోకంబు దుఃఖబహుళం 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


బగుటయు( దపోదానాద్యనుష్టానంబుల మానవులు సురలోక సుఖంబు సాధింపం జూచుట సుప్రసిద్ధంబు 
గాదె! నీ వయ్యర్లున నందను. డెట్టి పుణ్యపరులుం బడయ నరిది యగు పదంబున నునికి దెలియుటకును 
బావనంబులైన పలువుర భూపతుల వృత్తాంతంబులు వినుటకును ఫలంబయిన పరిజ్ఞానంబున సమాధాన 
సుస్థిరుండవై యుండుము; పోయి వచ్చెద' నని పలికి, పారాశర్యుం డంతర్థానంబు సేయుటయు, ధర్మసూనుం 
కువశమతకోకుం డయ్యును వివ్వచ్చుండు వచ్చిన వానితో నే మనువా(డ నను తలంపు పుట్ట నూరకుండె' 
నని సంజయుండు సెప్పుటయు. 222 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; ఆ+తపస్వి+ఇచ్చిన= ఆ నారదముని తెచ్చి యిచ్చిన; ఆ+కుమారునకున్‌= ఆ సువర్లష్టీవి 
అనే పుత్రుడికి; సృంజయుండు= సృంజయుడు; అస్త్ర శిక్షన్‌+కావించి= బాణ ప్రయోగ విద్యాభ్యాసం చేయించి; వివాహంబు+ఒనరించి= 
పెండ్లి చేసి; అతండు= ఆ కుమారుడు; యాగంబులన్‌= యజ్ఞాలతో; త్యాగంబులన్‌= దానాలతో; భోగంబులన్‌= సుఖాలతో; 
తన మనంబునకున్‌= తన మనస్సుకు; ప్రియంబు+చేయుచున్‌= ప్రీతిని కలిగిస్తూ; సంతానవంతుండు+ఐ= సంతతి కలవాడై; 
నెగడినన్‌= ఒప్పగా; అతండు= అతడు; అత్యంత+సంతోషంబునన్‌= మిక్కిలి ఆనందంతో; పొదలెన్‌= వర్ణిల్లాడు; ఇట్టు= ఈ 
విధంగా; ఆ సువర్షస్టీవి= ఆ సృంజయుడి కొడుకు సువర్షస్టీవి; అశిక్షిత+అ(స్తుండునున్‌= శస్తవిద్య నేర్వనివాడును; అకృత 
వివాహుండును= చేయబడని వివాహం కలవాడున్నూ (అనగా పెండ్లి కానివాడున్నూ); అయాగకర్తయున్‌= యజ్ఞాలు 
చేయనివాడున్నూ; అత్యాగవిదితుండునున్‌= త్యాగం లేకుండుటం వలన తెలియబడనివాడున్నూ (అనగా త్యాగం లేనివాడున్నూ); 
అభోగభాగియున్‌= భోగాలు అనుభవించని వాడున్నూ; అసంతానవంతుండునున్‌= సంతానం లేనివాడున్నూ; అగు+సమయంబునన్‌= 
అయిన సందర్భంలో;సమయుట= మరణించటం; కారణంబుగాన్‌= హేతువుగా; ఆ+నారదుండు= ఆ నారదమహర్షి 
కారుణ్యంబునన్‌= దయతో; వానిన్‌= ఆ సువర్లష్టీనిని; క్రమ్మణున్‌= మళ్ళీ; కలిగించెన్‌= సృష్టించాడు; అది+అట్టు+ఉండెన్‌= 
అది అట్లా ఉండనీ; ఆ+విశేషంబులు+అన్నియున్‌= పైన చెప్పిన ఆ వృత్తాంతాలు అన్నీ; సంపన్నంబులు+అయి= సమృద్దంగా 
ఉన్నవై; శౌర్యంబునన్‌= శూరత్వంతో; శత్రు+ధైర్యంబున్‌+తూలించి= విరోధుల ధైర్యాన్ని తొలగించి; మేలిమిన్‌+పడసి= ఆధిక్యాన్ని 
పొంది; నాక, లోక, సౌఖ్యంబునున్‌= స్వర్గలోక సుఖాన్ని; పొందిన= ప్రాపించిన; వాసవపౌ(త్రునకున్‌= ఇంద్రుడి మనుమడికై; వగచుట= 
దుఃఖించటం; వివేకంబు, తెరువు, కాదు= తెలివి కలిగిన దారికాదు; వినుము= ఆకర్లించుము; ఈ లోకంబు= ఈ జగత్తు; 
దుఃఖ+బహుళంబు+అగుటన్‌= బాధలూ, వ్యసనాలతోదట్టమైనది కావటంచేత; తపస్‌+దాన+ఆది+అనుష్టానంబులన్‌= తపస్సూ, 
దానమూ (త్యాగమూ), మొదలైన నడవడులతో (ఆచరించటం); మానవులు= నరులు; సుర, లోక, సుఖంబున్‌= దేవలోక సౌఖ్యాన్ని; 
సాధింపన్‌+చూచుట= సమకూర్చుకొనటానికి ఆలోచించటం; సు(ప్రసిద్దంబు+కాదె!= మిక్కిలి ప్రసిద్దం కదా!? నీవు= నీవు 
(ధర్మరాజువైన నీవు అని భావం); ఆ+అర్జ్హున నందనుండు= ఆ అర్జునుడి కొడుకు; ఎట్టి= ఎటువంటి; పుణ్యపరులకున్‌= పుణ్యము 
(ధర్మము) నందు ఆసక్తి కలవారికిన్నీ; పడయన్‌= పొందటానికి; అరిది+అగు+పదంబునన్‌= దుర్లభమైన స్థానంలో; ఉనికి= 
ఉండటం; తెలియుటకును= తెలిసికొనటానికి; పావనంబులు+ఐన= పవి(త్రాలైన; పలువురు, భూపతుల, వృత్తాంతంబులు= 
అనేకరాజుల కథలు; వినుటకును= వినటానికి; ఫలంబు+అయిన, పరిజ్ఞానంబునన్‌= ఫలితమైన (ప్రయోజనమైన) తెలివితో; 
సమాధాన, సు, స్థిరుండవు+ఐ+ఉండుము= చిత్తము యొక్క స్టైర్యంతో మిక్కిలి నిలకడ కలవాడవై ఉండుము; పోయి వచ్చెదన్‌= 
పోయివస్తాను; అని+పలికి= అని చెప్పి; పారాశర్యుండు= పరాశర మహర్షి పుత్రుడైన వ్యాసుడు; అంతర్జానంబు+చేయుటయున్‌= 
అదృశ్యం కావటమున్నూ; ధర్మసూనుండు= ధర్మరాజు; ఉపశమిత, శోకుండు+అయ్యున్‌= అణచబడిన దుఃఖం కలవాడు 
అయినప్పటికీ; వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చినన్‌= రాగా; వానితోన్‌= అతడితో; ఏమి+అనువా(డన్‌= ఏమని చెప్పగలవాడను; 
అను+తలంపు= అనేచింత (ఊహ); పుట్టన్‌= కలుగగా; ఊరకుండెన్‌= మిన్నక ఉన్నాడు; అని= ఈ (ప్రకారంగా; సంజయుండు= 
సూతుడు; చెప్పుటయున్‌= చెప్పగా. 

తాత్పర్యం: ఈ విధంగా నారదుడు (బ్రతికించి ఇచ్చిన కొడుకుకు బాణవిద్య నేర్పి, పెండ్డి చేశాడు. అతడు 
యాగాలూ, త్యాగాలు చేసి, భోగాల ననుభవించి తనకు సంతోషం కలిగిస్తూ సంతానవంతుడైనాడు. ఇట్లా సువర్లష్టీవి 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 245 


శస్త్రశిక్ష లేనివాడు, వివాహంకానివాడు, యాగాలు చేయనివాడు, త్యాగాల వలన కీర్తి కెక్కనివాడు భోగాల 
ననుభవించనివాడు, సంతానం లేనివాడు అయిన సమయంలో చనిపోవటం వలన ఆ నారదుడు అతడిని దయతో 
తిరిగి బ్రతికించాడు. అది అట్టుండగా; ఆ విశేషాలన్నీ గొప్పగా ఉండి, పరాక్రమంతో శత్రువులను చంపి, కీర్తిపొంది, 
స్వర్గలోక సౌఖ్యం పొందిన అభిమన్యుడిని గూర్చి దుఃఖించటం వివేకం కాదు. వినుము. ఈ లోకం దుఃఖమయం. 
తపోదానాదులతో మానవులు దేవలోకం చేరాలనుకొనటం (ప్రసిద్ధం. అభిమన్యుడు అటువంటి పుణ్యాత్ములు పొందే 
అరుదైన లోకాన్ని పొంది ఉన్నాడని తెలపటానికే చక్రవర్తుల చరిత్రం చెప్పాను. దాని ఫలంగా కలిగే పరిజ్ఞానంతో 
నిమ్మళించిన మనస్సుకలవాడవై ఉండుము. పోయివస్తాను' అని వ్యాసుడు అంతర్జానమయ్యాడు. ధర్మరాజు తన 
శోకాన్ని ఉపశమింపజేసికొన్నా, అర్జునుడు వస్తే ఏమని చెప్పాలి? అనే చింతతో ఊరక ఉండిపోయాడు - అని 
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. 
విశేషం: 'నాకలోక సౌఖ్యంబునన్‌' అని ప్రయోగించినప్పుడు వెంటనే అభిమన్యుడిని “ఆ వాసవ పౌ(త్రు” డని తెలపటం 
సాభిప్రాయం. వ్యాసుడు నిష్ర్రమించటానికి ముందుగా 'సమాధానసుస్థిరుండవై ఉండుము” అని ఆదేశించటం ఎంతో 
అర్థవంతమైన ప్రయోగం. 
తే. “అతనితో ధృతరాషము( డిట్లనియె 'గ్రీడి ; సంగరమున సంశప్తక సమితి నేమి 

సేసె? సుతువార్త యెవ్వరు సెప్పి? రాతం। డట్లు దెగుట యెటింగి యెట్లయ్యెం జెపుమ! 223 
ప్రతిపదార్థం: అతనితోన్‌= సంజయుడితో; ధృతరాష్ట్రుడు; ఇట్లు; అనియెన్‌= అన్నాడు; క్రీడి= అర్జునుడు; సంగరమునన్‌= 
యుద్దంలో; సంశప్తకసమితిన్‌= సంశప్తకుల సమూహాన్ని; ఏమి+చేసెన్‌?= ఏమి చేశాడు?; ఎవ్వరు= ఎవరు;సుతువార్తన్‌= 
అభిమన్యుడి మరణవృత్తాంతం; చెప్పిరి?= చెప్పారు?; ఆతండు= ఆ అభిమన్యుడు; అట్టు= ఆ విధంగా; తెగుట= మరణించటం; 
ఎటింగి= తెలిసికొని; ఎట్టు అయ్యెన్‌?= ఏ విధంగా అయ్యాడు?; చెపుమ= చెప్పుమా!(వినిపించవలసింది). 


తాత్పర్యం: సంజయుడితో ధృతరాష్ట్ర డీ విధంగా అన్నాడు: అర్జునుడు యుద్దంలో సంశప్తకులను ఏమిచేశాడు? 
ఎవరు కుమారుడి మరణవార్త తెలిపారు? అభిమన్యుడు ఆ విధంగా మరణించటం తెలిసికొని అర్జునుడు వ్‌ 
విధంగా అయ్యాడు? చెప్పవలసింది. 

నిశేషం: సంశప్తక సమితి: ఆర్యావర్తానికి వాయవ్యభాగంలో ఉండే (త్రిగర్త దేశానికి సుశర్మ అధిపతి. అతడి సోదరులే సత్యరథుడు, 
సత్యసేనుడు, సత్యకర్ముడు, మొదలైనవారు. వీరు దుర్యోధనుడి పక్షంలో చేరి అర్జునుడిని చంపాలని దృఢ ప్రతిజ్ఞ చేసి పోరాడి, 
చివరకు అర్జునుడి చేతిలోనే మరణించారు. అట్లా మరణించినవాళ్ళే సంశప్తక సమూహం. 


క. అనిన విని సూతసుతు. డి । ట్లను6 బేరడవులు దహించు ననలము చందం 
బున సంశప్తక సేనల । ననిమిషపతి సుతుండు దీవ్రుండై పొరివుచ్చెన్‌. 224 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; సూతసుతుండు= సంజయుడు; ఇట్లు; అనున్‌= అన్నాడు; సేరు+అడవులు+దహించు= 
(పెద్ద) గొప్ప అడవులను కాల్చే; అనలము+చందంబునన్‌= అగ్నివలె; సంశప్తక సేనలన్‌= సంశప్తకుల సైన్యాలను; అనిమిషపతి 
సుతుండు= దేవేంద్రుడి కొడుకు - అనగా అర్జునుడు; తీవ్రండు+ఐ= పరాక్రమం కలవాడై; పొరిపుచ్చెన్‌= సంహరించాడు. 
తాత్పర్యం: అనగా విని సంజయుడు ఇట్లా అన్నాడు: “గొప్పు అడవులను కాల్ఫే కార్చిచ్చు వలె సంశప్తక సైన్యాలను 
అర్జునుడు పరాక్రమంతో విజృంభించి సంహరించాడు. 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. పేరడవులు దహించు ననలము చందంబు” అనే ఉపమానాన్ని తిక్కన సందర్భోచితంగా ప్రయోగించాడు. 
తీవ్రుడై అనగా మిక్కిలి వేడిమి కలవాడై అని అర్థం. పై ఉపమానానికి ఇది ఎంతో అనుగుణంగా ఉన్నది. పొరిపుచ్చు అను 
పదానికి సాధారణార్థం చంపటం. కానీ బాధించటం అనే అర్థాన్ని కూడా ఇచ్చట (గ్రహించవచ్చును. అర్జునుడిని 'అనిమిషపతి 
సుతుడు” అని అనటంలో కూడా రెప్పపాటులోపలనే శత్రువులను కూల్చివేశాడు అనే ధ్వని సూచితం. 


అర్జునుండు శిబిరంబునకు వచ్చునెడ దుర్నిమిత్తంబులం గని కృష్ణునితో( జెప్పుట (సం. 7-50-1) 
వ. అట్లు మర్దించి మగుడు నప్పుడు మాధవు నాలోకించి. 225 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; మర్దించి= సంహరించి; మగుడు+అప్పుడు= (శిబిరానికి) మరలివచ్చే సమయంలో; మాధవున్‌= 
శ్రీకృష్ణుడిని; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: అట్టా చంపి తిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడిని చూచి. 
చ. *'కలయంగ దుర్నిమిత్తములు గాన(గ నయ్యె; మదీయ చిత్తముం 

గలంగెడు; మేను మ్రానుపడంగాం దొడంగెన్‌; గురుం డారయంగ. గే 

వలుండె? నృపాలు( డేదెసకు వచ్చెనొ?” యన్న నతండు రాజు ద 

మ్ములు సుఖు లొండుమై నశుభముం గల దిప్పు డెటుంగ నయ్యెడున్‌.” 226 
ప్రతిపదార్థం: కలయయగన్‌= అంతటా; దుర్నిమిత్తములు= దుశ్శకునాలు; కానంగన్‌+అయ్యెన్‌= కనిపిస్తున్నాయి; మదీయచిత్తమున్‌= 
నా మనస్సుకూడా; కలగాడున్‌= కలతచెందుతూ ఉన్నది; మేను= దేహం; మానుపడ(గాన్‌+తొడ౮ాన్‌= మానువలె అయిపోవటం 
(నిళ్చేష్టత చెందటం) ప్రారంభించింది; ఆరయంగన్‌= ఆలోచించగా; గురుండు= ద్రోణుడు; కేవలుండు+ఎ!= సామాన్యుడా!; 
నృపాలుండు= ధర్మరాజు; ఏ+దెసకు+వచ్చెను+ఒ= ఎటువంటి దుర్గతి పాలైనాడో!; అన్నన్‌= అనగా; అతండు= శ్రీకృష్ణుడు; రాజున్‌= 
ధర్మరాజూ; తమ్ములున్‌= అతడి తమ్ముళ్ళునూ (భీమ, నకుల, సహదేవులున్నూ); సుఖులు= సుఖంగా ఉన్నారు; ఒండు+మైన్‌= 
మరియొకవైపున; అశుభమున్‌= అమంగళమున్నూ (కీడున్నూ); కలదు= ఉన్నది; ఇప్పుడు= ఇప్పుడే; ఎయుంగన్‌+అయ్యెడున్‌= 
తెలియ నౌతుంది. 


తాత్పర్యం: “అంతటా దుశ్ళకునాలే కన్పిస్తున్నాయి. నా మనస్సు కూడా కలత చెందుతూ ఉన్నది. శరీరం 
స్తంభించటం మొదలైంది. ఆలోచించగా (ద్రోణుడు సామాన్యుడా! ధర్మరాజు ఎటువంటి దుర్గతికి వచ్చాడో!" అనగానే 
కృష్ణుడు “రాజూ, ఆయన తమ్ములూ (ధర్మరాజూ భీమ, నకుల సహదేవులున్నూ) సుఖంగా ఉన్నారు. మరొకవైపున 
అమంగళం ఇప్పుడే తెలియబోతూ ఉన్నది.” 


విశేషం: ఈ చంపకమాలా వృత్తం చివరిపాదం తుదివాక్యం త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడి మాట. 'అశుభముం గలదు. ఇప్పు 
డెటుంగ నయ్యెడున్‌ అను వాక్యంలో “అశుభము” అనే పదానికి 'చావు” అనే అర్థం కూడా ఉన్నది. అది ఇప్పుడే తెలియబోతూ 
ఉన్నది అన్నాడు. అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి తెలుసు. సంశప్తకులతో పోరాడేటప్పుడు చెప్పటం అసంగతం. శిబిరానికి 
వస్తూ ఉన్నాడు కాబట్టి తాను చెప్పినా చెప్పకపోయినా విషయం తెలిసిపోతుంది. అర్జునుడు తనకు తానుగా దుర్నిమిత్తాలు 
అంటున్నాడు. అందువలన తాను కూడా సూచనగా అశుభం తెలియబోతూ ఉన్నది అని తెలిపాడు. 


వ. అని పలికె దదనంతరంబ యద్దామోదర ధనంజయులు సంధ్యా సముచిత కరణీయంబు లాచరించి 
యరుగుదెంచి నిజ శిబిరంబు సొత్తెంచి; రది చిట్లిన చిత్రరూపంబులు గల కుడ్యంబునుం బోలె 
వివర్థాకారులైన జనులవలనం బాడజియున్నం, దత్ర్రకారం బనుసంధించి య న్నరుండు నారాయణున 
కిట్లనియె. 227 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 247 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= ఆ ప్రకారంగా చెప్పాడు; తద్‌+అనంతరంబు+అ= దాని తర్వాత; ఆ+దామోదర, ధనంజయులు= 
ఆ కృష్ణార్జునులు; సంధ్యా, సమయ, సముచిత+కరణీయంబులు= సాయం సమయానికి తగినపనులు; ఆచరించి= నిర్వర్తించి; 
అరుగుదెంచి= వచ్చి; నిజ శిబిరంబున్‌+చొత్తెంచిరి= తమ దండు విడిదిచేసిన చోటు ప్రవేశించారు; అది= ఆ శిబిరం; 
చిట్టిన+చిత్రరూపంబులు కల+కుడ్యంబునున్‌+పోలెన్‌= పగిలిన చిత్రలేఖనాలతోడి గోడలవలె; వివర్ల+ఆకారులు+ఐన= వన్నె చెడిన 
రూపాలు కలవారైన; జనుల వలనన్‌= జనులవలన; పాడటి+ఉన్నన్‌= నశించి ఉండగా; తద్‌+(ప్రకారంబు+అనుసంధించి= దాని 
రీతిని ఉద్దేశించి; ఆ+నరుండు= ఆ అర్జునుడు; నారాయణునకున్‌= కృష్ణుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: కృష్ణార్జునులు సంధ్యావందనం చేసి, 'కాంతిహీనమై, చింతాక్రాంతమై ఉన్న నిజశిబిరాన్ని' చేరారు. 
ఆ శిబిరం పగిలిన చిత్రలేఖనా లుండే గోడలవలె ఉన్నది. అక్కడ ఉండే జనాలు పాలిపోయిన మొగాలతో ఉన్నారు. 
ఆ ్రకారాన్ని గమనించి అర్జును డిట్టా అన్నాడు: 

నిశేషం: అలం: ఉపమ. చిట్లిన చిత్రలేఖనాలుండే గోడలతో శిబిరాన్ని పోల్చటం ఒక వినూత్న కల్పన. ఆ పోలికలో నిర్జీవుడైన 
అభిమన్యుడు ద్యోతకం. అర్జునుడిని నరుడు అని పేర్కొన్నప్పుడు శ్రీకృష్ణుడిని నారాయణుడని తెల్పటం అపూర్వమైన ఆ ఇరువురి 
పూర్వమైత్రిని సూచించటమే. 

నరనారాయణులు: వీరిరువురూ మైత్రికి మారుపేరు. నరసింహావతారంలోని నరరూపం నరుడు. సింహరూపం నారాయణుడు. 
వీరు బదరికాశ్రమంలో తీవ్ర తపస్సు చేశారు. ప్రహ్లోదుడికీ ఈ ఇరువురికీ యుద్దం ఎంతోకాలం జరిగింది. చివరకు విష్ణువుయొక్క 
అంశములే వీరిరువురని ప్రహ్లాదుడు గ్రహించాడు. సహస్ర కవచుడిని సంహరించటానికి కొన్నివేల సంవత్సరాలు ఇరువురూ ఒకరి 
తర్వాత ఒకరుగా తపస్సు చేసి ఆ రాక్షసుడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. మిగిలిన ఆ ఒక్క 
కవచంతోనే కర్షుడు పుట్టాడు. అతడిని సంహరించటానికే కృష్ణార్ణునులుగా పుట్టారు. 


క “సైనికులు నన్ను! గనుంగొని । యాననములు వాంచి తొలగి యరిగెద రది యే 

మో నే(డు వేణు వీణా । గానస్వనములును వీటం గలుగవు కృష్ణా! 228 
ప్రతిపదార్థం: కృష్ణా!= కృష్ణా!; సైనికులు= సేనలు; నన్నున్‌+కనుంగొని= నన్ను చూచి; ఆననములు+వాంచి= ముఖాలు వంచి; 
తొలంగి+అరిగెదరు= తప్పుకొని పోతూ ఉన్నారు; నేండు= ఈనాడు; అది ఏమో= అది ఎందుకో; వేణు+వీణా+గాన స్వనములు= 
పిల్లన (గ్రోవి, విపంచి అనే వాద్యాల సంగీత ధ్వనులు; వీటన్‌= శిబిరంలో; కలుగవు= లేవు. 
తాత్సర్యం: “కృష్ణా! ఈ సైనికులు నన్ను చూచి తలలు వంచుకొని, ప్రక్కలకు ఒదుగుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. 
అది ఎందువలన? శిబిరాలలో పిల్లనగ్రోవి, వీణలకు సంబంధించిన సంగీత ధ్వనులు వినిపించటం లేదు. 


క _ ఈ మేలు ప్రజ కొనర్షిన । యా మహిమకు నెలవు గొంతి యగ్రతనయు. డో, 
భీము. డొకొ, తమ్ము(గుట్టలొ । కో, మణి యెవ్వరొకొ! తలంపు గొలందికి మీటెన్‌. 229 


ప్రతిపదార్థం: ఈ మేలు= ఈ శుభము; ప్రజకున్‌+ఒనర్భిన= జనానికి కావించిన; ఆ మహిమకున్‌= అట్టి మహత్త్యానికి; నెలవు= 
స్థానం; గొంతి+అ(గ్రతనయుండో!= ధర్మరాజో!; భీముండొకొ!= భీముడో!; తమ్ము(గుటజ్ణలు+ఒకో!= నకుల సహదేవులో!; 
మటీ+ఎవ్వరొకొ!= ఇంకెవ్వరో!; తల(పు+కొలంికిన్‌+మీటెన్‌= ఊహకు మితి మీరుతూ ఉన్నది. 

తాత్సర్యం: ఈ శుభాన్ని ప్రజలకు కలిగించిన ఆ మహత్తానికి స్థానం ధర్మరాజో, భీముడో, నకుల సహదేవులో 
మ రెవ్వరో, ఊహకు అందటం లేదు. 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఒకొ, ఒకో అనే ప్రయోగాలు ఒకటికి మూడుమారులు వరుసగా ఈ కందపద్యంలో అందంగా కూర్చబడ్డాయి. తర్వాత 
ఆటవెలదిలో కూడా ఒకో ఒక్కొ అనే సందేహార్థాన్ని తెలిపే పదాలు ప్రయోగించ బడ్డాయి. 'ఒకో' ప్రయోగంలో ఏదో తడబాటు, 
సందేహం ఊహించలేని అనర్థం చోటు చేసికొన్నట్టు ప్రతి పాఠకుడికీ స్ఫురిస్తుంది. 


ఆ. అలరు మొగముతోడ నభిమన్యుం డేలొకో | యెదురు రాండు; నాకు నెట్టివార్త 
చెవులు సోకు నొక్కొ! చేవెట్టి కలణిన । భంగి. ద్రిప్పెికొనం దొడంగె మనము. 230 


ప్రతిపదార్థం: అలరు+మొగముతోడన్‌= వికసించే ముఖంతో; అభిమన్యు(డు= అభిమన్యుడు; ఏలొకో= ఎందుకో; ఎదురు రాండు= 
ఎదురుగా రాకున్నాడు; నాకున్‌= నాకు; చెవులన్‌= చెవులలో; ఎట్టివార్త= ఎటువంటి వృత్తాంతం (సమాచారం); చోకును+ఒక్కొ!= 
తగులునో (వినిపించునో)!; చే+ పెట్టి కలంచిన+భంగిన్‌= చేయి పెట్టి కలత కలిగించి నట్టుగా; మనము= మనస్సు; త్రిప్పికొనన్‌+తొడంగాన్‌= 
క్షోభించటానికి మొదలైంది. 


తాత్పర్యం: వికసించే ముఖంతో ముద్దుల కుమారుడు అభిమన్యుడు ఎందుకో ఎదురు రాకున్నాడు! ఈ చెవులకు 
ఎటువంటి వార్త వినబడుతుందో! చెయ్యిపెట్టి కలచివేసినట్టుగా మనస్సులో క్షోభ మొదలైంది. 


నిశేషం: అలం: ఉపమ. వికసించే ముఖంతో అభిమన్యుడు ఎదురుగా ఎందుకు రాకున్నాడో! - అనే సందేహం అర్జునుడికి కలిగింది. 
ఏ చెడ్డ వార్త వినవలసి వస్తుందో! - అనే అనుమానం కూడా కలుగుతూ ఉన్నది. ఏదో బయటకు చెప్పలేని ఒక మానసిక వైకల్యం 
ఏర్పడుతూ ఉన్నది. దీనినే తిక్కన చక్కని జాతీయంలో 'చేవెట్టి కంలచినభంగి' *త్రిప్పికొనం దొడంగె' అను ప్రయోగాలలో 
పేర్కొన్నాడు. “అభిమన్యుడు - వార్త, భంగి” అను మూడు సంస్కృత పదాలు తప్ప తక్కిన ఆటవెలది పద్యం అంతా అచ్చతెనుగు 
నుడికారపు సొంపుతో 'అలరు'ట గమనార్హం. 
క. పలుమాటల కిటు మజుమా । టలు వలుకని కృష్ణుతో నడలు మది మొలవం 

బలుకుచు ధర్మసుతుని విడి । దల కరిగెను మోము వెల్లందనమున( గదురన్‌. 231 


ప్రతిపదార్థం: పలుమాటలకున్‌= పెక్కుమాటలకు; ఇటు= ఇట్లా; మజుమాటలు+పలుకని= బదులు మాటలు మాటాడని; 
కృష్ణుతోన్‌= కృష్ణుడితో; మదిన్‌= మనస్సులో; అడలు+మొలవన్‌= దుఃఖం అంకురించగా; పలుకుచున్‌= మాటాడుతూ; మోము= 
మొగము; వెల్ల.దనమునన్‌= వివర్షత్వంతో; కదురన్‌= అతిశయించగా; ధర్మసుతుని, విడిదలకున్‌= ధర్మరాజు శిబిరానికి; అరిగెన్‌= 
పోయాడు. 


తాత్పర్యం: పెక్కుమాటలకు ఒక్కమాట కూడా బదులు పలుకని కృష్ణుడితో, మనస్సులో దుఃఖం చిగురించగా 
మాటాడుతూ, ముఖంలో వివర్లత కలుగగా ధర్మరాజు ఉన్న శిబిరానికి పోయాడు. 


విశేషం: ఇందలి పదబంధాలు ఎక్కడికక్కడ తునిగిపోయినట్టు అర్జునుడి వికలమైన మనస్సు ఎట్లా శకలాలు కానున్నదో 
ధ్వనింపజేస్తూ ఉన్నాయి. కందపద్యాన్ని రకరకాల గతులలో నడిపించే సర్వసమర్భుడైన తిక్కన ముందుగా కొన్ని లఘువులు తర్వాత 
ఒక గురువు మరల కొన్ని లఘువులు ఒక గురువూ వచ్చేటట్టు ఒక విచిత్రమైన లయగతిని ఇందులో పాటించాడు. అది 
సంశయ గ్రస్తమైన మనస్సులోని సంతాపం అప్పుడప్పుడే చిగుళ్ళు తొడిగితే ఎట్టా ఉంటుందో రచనా శిల్పం ద్యారా అభివ్యక్తమైనది. 
వ. ఇవ్విధంబున నరిగి, యన్నరపతి బంధు మిత్తులును మాన్యరాజన్యులుం దానును నొక్కయెడ నున్నం 
దత్ర్రదేశంబునకుం గేశవుండును దోడన చనంజని, వా రుమ్మలించి యునికియు వారలలోన 
సుభద్రాసూనుండు లేమియుం జూచి, సవ్యసాచి యడుగులు దొట్రువడ నక్కొలువులోనికిం బోయి 
కలయంగనుంగొని యెలుంగు రాల్పడ నిట్లనియె. 232 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్లా; అరిగి= పోయి; ఆ+నరపతి= ఆ రాజు (అనగా ధర్మరాజు); బంధుమి(త్రులును= 
బంధువులూ, మిత్రులూ; మాన్య+రాజన్యులున్‌= గారవించదగిన రాజ (శ్రేష్టులూ; తానునున్‌= తానున్నూ; ఒక్క+ఎడన్‌= ఒకచోట; 
ఉన్నన్‌= ఉండగా; తద్‌+(ప్రదేశంబునకున్‌= ఆ చోటుకు; కేశవుండునున్‌= శ్రీకృష్ణుడున్నూ; తోడన్‌+అ= తనతో కూడా; చనన్‌= 
పోగా; చని= పోయి; వారు= ధర్మరాజు, బంధుమి(త్రులు, రాజన్యులు; ఉమ్మలించి= దుఃఖించి; ఉనికియున్‌= ఉండటమున్నూ; 
వారలలోనన్‌= ఆ అందరిలో; సుభద్రాసూనుండు= అభిమన్యుడు; లేమియున్‌= లేకుండటమున్నూ; చూచి= కనుంగొని; సవ్యసాచి= 
అర్జునుడు; అడుగులు= పాదాలు; తొట్రుపడన్‌= తడబడగా; ఆ+కొలువులోనికిన్‌= ఆ రాజ సభలోకి; పోయి= అరిగి; కలయన్‌= 
అంతటా; కనుంగొని= చూచి; ఎలుంగు రాల్పడన్‌= గద్గదిక స్వరంతో (డగ్గుత్తికతో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇట్టా వెళ్ళి, ఆ ధర్మరాజు బంధుమిత్రులతో, రాజగ్రేష్టులతో కలిసి ఒకచోట ఉండగా, అక్కడికి 
శ్రీకృష్ణుడు వెంటరాగా వెళ్ళి, వారందరూ దుఃఖిస్తూ ఉండటం, వారిలో అభిమన్యుడు లేకపోవటం గమనించి,అర్జునుడు 
తడబడే అడుగులతో ఆ కొలువులోకి ప్రవేశించి అంతటా కలయజుచి గొంతు బొంగురుపోగా ఇట్లా అన్నాడు: 
క *“ఆననములు వెలవెల్లం । గా నడ లొదవినది మీకు(; గాన దడవ మీ 

లో నభిమన్యుండు లేడే । మో, నాకుం జెప్పు; డేల యూరకయుండన్‌. 233 


ప్రతిపదార్థం: మీకున్‌= మీకు(అనగా ధర్మరాజాదులకు అని భావం); ఆననములు= ముఖాలు; వెల వెల్లన్‌+కాన్‌= (తెల తెల్లగా) 
వెల్లబోయేటట్టు; అడలు+ఒదవినది= దుఃఖం కలిగింది; కానన్‌= తెలియను; తడవన్‌= వెదుకగా; మీలోన్‌= మీలో; అభిమన్యుండు= 
అభిమన్యుడు; లేండు= లేకున్నాడు; ఏమో!= ఎందుకో!; నాకున్‌= నాకు; చెప్పుండు= చెప్పండి; ఊరక+ఉండన్‌+ఏల?= మిన్నక 
(మాటాడకుండా) ఉండటం ఎందుకు? 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! మీకు ముఖాలు వెల్లబాటు కలిగేటట్టు విన్నబాటు (దుఃఖం) కలిగింది. ఎందుకో 
తెలియదు. ఎంత వెదికినా మీలో అభిమన్యుడు మాత్రం కనిపించటం లేదు. నాకు చెప్పండి. ఊరక ఎందు 
కిట్టా మౌనంగా ఉన్నారు? 
క _ ధనురాచార్యుండు దగం బ | న్నిన పద్మవ్యూహ మొరులు నేరరు చొరు మం 

చనుమానింప కతని( జొరు | మనరుగదా! మీ యుపాయ మాజయడి. బోవన్‌. 234 
ప్రతిపదార్థం: ధనుస్‌+ఆచార్యు(డు= ద్రోణుడు; తగన్‌= తగునట్టుగా; పన్నిన+పద్మవ్యూహము= ఏర్పరచిన (సిద్దపరచిన) 
పద్మాకారం గల యుద్దవ్యూహం; ఒరులు= ఇతరులు; నేరరు= చొరజాలరు; మీ ఉపాయము= మీయొక్క ఉపాయం; 
ఆజడిన్‌+పోవన్‌= వ్యర్థంకాగా; అతనిన్‌= ఆ అభిమన్యుడిని; అనుమానింపక= సందేహించకుండా; చొరుము= ప్రవేశించుము; 
అనరుకదా!= అని మీరు అనలేదు కదా! 


తాత్పర్యం: [ద్రోణుడు ఏర్పరిచిన పద్మవ్యూహాన్ని ఇతరులు (ప్రవేశించ లేరు. మీ ఉపాయం వ్యర్థంకాగా, 
అనుమానించకుండా ఆ అభిమన్యుడిని అందులో (ప్రవేశించు మని మీరు అనలేదుకదా! 


ఉ.  అమ్మొనసొచ్చు చొప్పు తెలియన్‌ వినె; నంతియకాని యిమ్ములం 
గ్రమ్మటు భంగి వాండు వినంగానండు దీని నెటుంగ కున్మింబా 
పమ్మున( బోయి మీరు సొర( బంచిన నుక్కున జొచ్చి యోధబ్బం 
దమ్ములచేత మ్రగ్గండుగదా! కురువీరులు సుట్టుముట్టినన్‌. 235 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+మొన+చొచ్చు+చొప్పు= ఆ వ్యూహాన్ని ప్రవేశించే విధం; తెలియన్‌= తెలియగా; వినెన్‌= విన్నాడు; అంతియ,కాని= 
అంతే కాని; ఇమ్ములన్‌= ఇంపుతో; (క్రమ్మణు+భంగిన్‌= అందుండి మరలివచ్చే విధాన్ని; వాడు= ఆ అభిమన్యుడు; వినన్‌* 
కానండు=విని ఎరుగడు; దీనిన్‌= దీనిని; ఎయుంగక+ఉన్కిన్‌= తెలియకపోవటం చేత; పాపమ్మునన్‌+పోయి= పాపకార్యానికి ఒడిగట్టి; 
మీరు= మీరందరు; చొరన్‌+పంచినన్‌= (ప్రవేశించటానికి పంపగా; ఉక్కునన్‌= శౌర్యంతో; చొచ్చి= ప్రవేశించి; కురువీరులు= 
కౌరవవీరులు; చుట్టుముట్టినన్‌= చుట్టూ వచ్చి ముట్టడించగా; యోధ+బృందమ్ముల చేతన్‌= వీరుల సమూహంచేత; వ్రగ్గ(డు 

at 
కదా!= చావడు కదా! 


తాత్పర్యం: ఆ వ్యూహాన్ని ప్రవేశించే విధం మాత్రమే అతడికి ఎరుక. అంతేకాని అనుకూలంగా అందులోనుండి 
వెలుపలికి మరలిరావటం అతడు విని ఎరుగడు. దీనిని తెలియకపోవటం చేత పాపకార్యానికి ఒడిగట్టి మీరు 
అతడిని (ప్రవేశించటానికి పంపగా, అతడు శౌర్యంతో (ప్రవేశించి కురువీరులు చుట్టూచేరి ముట్టడించటంతో 
యుద్ధవీరుల సమూహంచేత మరణించలేదు కదా! 


మ. హరిమేనల్లుండు, గొంతి కూర్చు మనుమం, డస్మత్తనూజుండు, సం 
గరకేళీ నిపుణుండు, దివ్య శరశిక్షాశాలి యవ్వీరు నె 
వ్వరొకో నేలకు. దెచ్చి? రొక్కరునిచే వాండేల చిక్కుం? బొరిం 
బొరి( బెక్కండ్రురు విచ్చుచుం బొదువుచుం బోరాట గల్గెం జుమీ! 236 


ప్రతిపదార్థం: హరిమేనల్టుండు= శ్రీకృష్ణుడికి మేనల్చుడూ; గొంతి, కూర్చు, మనుమండు= కుంతీదేవి (ప్రేమించే మనుమడు; 
అస్మద్‌+తనూజుండు= నా కుమారుడూ; సంగర, కేళీ, నిపుణుండు= యుద్ద క్రీడలో విశారదుడూ; దివ్య, శర, శిక్షాశాలి= దివ్యములైన 
(గొప్పవైన )అస్త్రములయొక్క నేర్పుచేత ప్రకాశించేవాడూ(అయిన); ఆ+వీరున్‌= ఆ వీరుడిని; ఎవ్వరొకో= ఎవ్వరు; నేలకున్‌+తెచ్చిరి= 
పడగొట్టారో; ఒక్కరునిచేన్‌= ఒకడిచేత; వాండు= ఆ అభిమన్యుడు; ఏల చిక్కున్‌?= ఎట్టా లోబడతాడు(మరణిస్తాడు)?; 
పెక్కండ్రురు= అనేకులు; పొరిన్‌ పొరిన్‌= పలుమార్దు; విచ్చుచున్‌= తొలగుతూ; పొదువుచున్‌= క్రమ్ముతూ; పోరు+ఆట= రణ క్రీడ 
(యుద్దం చేయటం); కల్లెన్‌+చుమీ= కలిగి ఉంటుంది కాబోలు! 


తాత్సర్యం: శ్రీ కృష్ణుడి మేనల్లుడూ, కుంతికి కూరిమి మనుమడూ, నా కుమారుడూ, యుద్దక్రీడా చతురుడూ, 
దివ్యాస్రాల నేర్పుతో ప్రకాశించేవాడూ అయిన ఆ వీరుడిని ఎవరు నేల కూల్చారో? ఒక్కడి చేత వాడు ఎందుకు 
మరణిస్తాడు? (ఒక్కడికైతే వాడు లోబడడు). పలువురు మాటిమాటికి తొలగుతూ (కమ్ముకొంటూ) ఎదుర్కొంటూ 
యుద్దం చేయటం జరిగి ఉంటుంది. 


విశేషం: పద్యం యొక్క ఎత్తుగడ పరమగంభీరంగా ఉన్నది. అభిమన్యుడితో తమకుండే సంబంధాన్ని చెప్పేటప్పుడు మొట్టమొదట 
శ్రీకృష్ణుడిని, తర్వాత కుంతీదేవినీ, చివరగా తననూ అర్జునుడు ప్రస్తావించాడు. ముందుగా పెద్దలను చెప్పి, తర్వాత తనను 
గురించి చెప్పుకొనటం చక్కని సంప్రదాయం. ముందుగా మూడు విశేషణాలలో సంబంధ బాంధవ్యాలను తెలుపుతూ, చివరి 
రెండు విశేషణాలలో యుద్ద(క్రీడా చాతుర్యాన్నీ, అస్త్ర విద్యా ప్రకాశత్వాన్నీ తిక్కన వివరించాడు. 'విచ్చుచుం బొదువుచుం బోరాట' 
సల్పినట్లుగా అభివర్లించటం తిక్కనకు తెలిసిన యుద్ద తంత్రాన్ని వెల్లడిస్తూ ఉన్నది. 
క. గురులకు భక్తు. డుదారుండు, | గరుణ గలండు, శౌర్య ధైర్య గాంభీర్యధురం 

ధరుండు, మొగమోడు నా సుర । వరపాత్రుండు లేమి కోర్వవచ్చునె చెపుడా! 237 


ప్రతిపదార్థం: గురులకున్‌= పెద్దలకు; భక్తుండు= సేవ చేసేవాడు; ఉదారు(డు= గొప్పవాడు; కరుణగలండు= దయగలవాండు; 
శౌర్య, ధైర్య, గాంభీర్య, ధురంధరుండు= శూరత్వం, ధీరత్వం, (క్రోధశోకాదులచేత వికారం పొందని స్వభావం అనే వాటియొక్క 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 251 


భారాన్ని భరించేవాడు; మొగమోడున్‌= మొగమోటమి కలవాడూ; ఆ+సురవర పౌత్రుండు, లేమికిన్‌= ఆ ఇంద్రుడి మనుమడు 
లేకుండటానికి; ఓర్వవచ్చును+ఎ?= సహించవచ్చునా?; చెపుండా!= చెప్పండి. 


తాత్సర్యం: పెద్దల యెడ భక్తి గలవాడూ, గొప్పవాడూ, దయగలవాడూ, శౌర్యం, ధైర్యం, గాంభీర్యం అనే గుణాల 
భారాన్ని భరించేవాడూ, మొగమోటమి కలవాడూ, ఇంద్రుడి మనుమడూ లేకపోవటాన్ని సహించవచ్చునా! చెప్పండి. 


క. అన్నగుమోమును, నత్తెలి | గన్నులు, నవ్వెడంద యురము( గన్నారంగా. 
గన్నను బ్రదుకుదు6 గానక । యున్నను బ్రాణంబు లెట్టు లుండ(గ నేర్గున్‌? 238 


ప్రతిపదార్థం: ఆ+నగుమోమునున్‌= ఆ నవ్వే ముఖాన్ని; ఆ+తెలికన్నులున్‌= ఆ తెల్లని కన్నులున్నూ; ఆ+వెడంద+ఉరమున్‌= 
ఆ విశాలమైన వక్షస్థ్రలమున్నూ; కన్నారంగాన్‌= కన్నులారా; కన్నను= చూడగలిగితే; బ్రదుకుదున్‌= జీవిస్తాను; కానక+ఉన్నన్‌= 
చూడకుంటే; ఎట్టులు= ఏ విధంగా; ప్రాణములు+ఉండంగన్‌+నేర్చున్‌= ప్రాణాలు ఉండగలుగుతాయి (జీవించగలను అని భావం). 


తాత్సర్యం: ఆ నవ్వుముఖాన్ని, ఆ తెల్లని కన్నులను, ఆ విశాలవక్షఃస్థలాన్నీ కళ్ళారా చూడగలిగితే బీవిస్తాను. 
చూడక పోతే ఎట్లా జీవించగలను? 


నిశేషం: అభిమన్యుడిలో అర్జునుడిని ఆకట్టుకొన్న అతిముఖ్య లక్షణాలు మూడు. అవి అతడి అందాన్నీ, క్షత్రియోచిత గాంభీర్యాన్నీ 
వెల్లడించేవి. ఏడుపుమొగంతో ఎదురువస్తే ఎప్పుడూ అపజయమే. కాని, నవ్వుమొగం ఆనందానికీ, అఖండ విజయానికీ సంకేతం. 
ముఖానికి మరీ సౌందర్య స్ఫూర్తిని కలిగించేవి కళ్ళు. అవి తెల్లని కళ్ళు అయితే ముఖకాంతి ఇనుమడిస్తుంది. దేదీప్యమానంగా 
వెలిగే ఆ తెల్లని కన్నుల నవ్వు మొగంతో ఎదురుగా అభిమన్యుడు రాలేదే? అని అర్జునుడి ఆవేదన. చిన్నకందంలో అభిమన్యుడి 
అందాన్ని తిక్కన చక్కగా ఆవిష్కరించాడు. వెడదయురము సుక్షత్రియ లక్షణం. అచ్చతెలుగు పదాలలో ఉండే మాధుర్యం తిక్కన 
కూర్పులో మిక్కిలి ఇనుమడించింది. ఈ పద్యం మొత్తంలో 'ప్రాణంబులు' అనే ఒక తత్సమం తప్ప తక్కిన పద్యమంతా సహజ 
సుందరమైన తెలుగు పలుకుబడితో ఎంతో శోభించింది. 
సీ,  హంసతూలిక పాన్నునందు( బొందెడు మేను । కఠినంపు నేలతో. గదిసె నేండు; 

గొడుగుల నీడ పై నడర( జెన్నగు మోము; పొరి€ బర్వు పెందూళి బ్రుంగె నేండు; 

లలనలు లీలమై గొలువ నుండెడు భోగి ।; వజళులలో నున్నవాండు నేండు; 

నానాజనములకు నాథుండై శోభిల్లు । దొర యనాథత్వంబు. బొరసె నేండు; 


ఆ. వినయరతుండు, హృదయవిదుండు, సుభద్ర గా । రాబుపట్టి, మగలరాజు, మాన 
ధనుండు, దివిజరాజు మనుమండు, నా చెలి । కాండు, ముద్దులాండు లేండు నేండు. 239 


ప్రతిపదార్థం: హంసతూలిక+పాన్సునందున్‌= హంస తూలికా తల్పంపై; పొందెడుమేను= పరుండే శరీరం; నేండు= ఈనాడు; 
కఠినంపు+నేలతోన్‌+కదిసెన్‌= గరుకైన గట్టి నేలతో చేరింది; గొడుగులనీడ= గొడుగులయొక్క నీడ; పైన్‌+అడరన్‌= మీదపడగా 
(పైన వ్యాపించగా); చెన్ను+అగు, మోము= అందగించే ముఖం; నేండు= ఈనాడు; పొరిన్‌= మాటికి; పర్వు, పెను+ధూళిన్‌= 
వ్యాపించే ఎక్కువ దుమ్ముతో; బ్రుంగెన్‌= కమ్మ(ప్ప్ర) బడింది; లలనలు= ఇంతులు(స్త్రీలు); లీలమైన్‌= విలాసంతో; కొలువన్‌= 
సేవించగా; ఉండెడు భోగి= ఉండే సుఖపురుషుడు; నేడు= ఈనాడు; వజళులలోన్‌+ఉన్నవాండు= నక్కల (మధ్య) నడుమ 
ఉన్నవాడు; నానాజనములకున్‌= సమస్త ప్రజలకు; నాథుండు+ఐ= ప్రభువై; శోభిల్లుదొర= (ప్రకాశించే నాయకుడు; నేయ= ఈనాడు; 
అనాథత్వంబున్‌= అనదతనాన్ని (అనగా దిక్కులేనితనాన్ని); పొరసెన్‌= పొందాడు; వినయరతుండు= విశిష్టమైన నీతియందు 
ఆసక్తి కలవాడు; హృదయవిదు(డు= మనస్సు తెలిసికొనేవాడు అనగా ఇంగితజ్ఞుడు; సుభ(ద్రగారాబు పట్టి= సుభద్ర ముద్దులకొడుకు; 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


మగలరాజు= వీర (శ్రేష్టుడు (పురుషోత్తముడు); మానధను(డు= అభిమానమే ధనంగా కలవాడు; దివిజరాజు మనుమ(డు= ఇంద్రుడి 
పౌత్రుడు; నా+చెలికాండు= నా మిత్రుడు; ముద్దులాండు= మనోజ్ఞుడు; నేండు లేండు= ఈనాడు లేడు. 


తాత్పర్యం: హంసతూలికా తల్పంమీద పవ్వళించే శరీరం ఈనాడు కటికనేలలో కలిసింది. గొడుగుల నీడలో 
అందగించే ముఖం మాటిమాటికీ వ్యాపించే పెద్దదుమ్ముతో (క్రమ్ముకొనబడింది. (స్త్రీలు విలాసంతో సేవించగా 
(ప్రకాశించే సుఖవంతుడు ఈనాడు నక్కల నడుమ పడి ఉన్నాడు. సమస్త ప్రజలకు (ప్రభువై ఉండే దొర ఈనాడు 
దిక్కులేనితనాన్ని పొందాడు. మిక్కిలి వినయపరుడూ, ఇంగితజ్ఞుడూ, సుభద్ర ముద్దుల కొడుకూ, వీరశ్రేష్టుడూ, 
అభిమానధనుడూ, ఇంద్రుడి మనవడూ, నా మిషత్రుడూ అయిన ఆ మనోజ్ఞుడు నేడు లేడు. 

విశేషం: తిక్కన సీసపద్యపాదాలలో అభిమన్యుడి పూర్వస్థితికీ, ఇప్పటి స్టితికీ ఉండే తారతమ్యాన్ని తెలుపుతూ ఆటవెలదిలో 
అతడి అందచందాలు, అందరినీ అలరించే అతడి గుణగణాలు అభివర్లించాడు. వందిమాగధులు మేలు కొలుపులతో 
మేలుకొనేవాడిని నక్కలు అరుపులతో మేల్కొలుపుతూ ఉన్నాయా అనే భావాన్ని తిక్కన వదలివేశాడు. తక్కిన విషయం 
మూలానికి సన్నిహితంగా ఉన్నా, ఎంతో స్వతంత్రంగా భాసిస్తూ, విస్పష్టతనూ విశదత్వాన్నీ సంతరించుకొన్నది. కుమారుడిని 
“నా చెలికాడు” అనటం విశేషం. చక్కగా నీత్తి శా(స్తాన్ని ఆకళించుకొన్న తిక్కన అభిమన్యుడి అప్పటి వయస్సును బట్టి చెలికాడు” 
అని ప్రయోగించటం జౌచిత్యవంతంగా ఉన్నది. మగలరాజు అనే ప్రయోగంలో మహాశూరులకే అతడధిపుడు అని ప్రకటిస్తూ, 
చివరిపాదంలోని శబ్దాలంకారం గమనార్హం. అది పైకి వినటానికి అందంగా ఉన్నా, అందులో అర్జునుడి మనఃక్షోభ పాఠకుడి 
మనస్సును కదలించి వేస్తుంది. 


ఉ. అక్మట! మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్‌ 
దక్కు? విధాత నిర్ణయు/ డొడంబడునే కడు మేలి వస్తువుల్‌ 
పెక్కుదినంబు లున్మి? యరిబృందము పిల్టినం బోటు బంటనై 
యక్కడ కేల పోయితి? మహాగుణభూషణు( గోలుపోయితిన్‌.' 240 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; మందభాగ్యునకున్‌= తక్కువ అదృష్టం కలవాడికి; అట్టి, తనూభవ, రత్నము= అటువంటి 
పుత్రశ్రేష్టం; ఏ+విధిన్‌= ఏ విధంగా; దక్కున్‌?= దక్కుతుంది?; విధాత= (బ్రహ్మ; నిరయుండు= దయలేనివాడు; కడుమేలి వస్తువుల్‌= 
మిక్కిలి గొప్పవస్తువులు; పెక్కు+దినంబులు+ఉన్కి= చాలా దినాలు ఉండటం; ఒడంబడునే?= అనుకూలించేనా?; అరి, 
బృందము, పిల్చినన్‌= పగవారి గుంపు పోరుకు పిలువగా; పోటుబంటను+ఐ= శూరుడనై; అక్కడకున్‌= ఆ సంశప్తకులతో పోరాడే 
చోటుకు; ఏల?= ఎందుకు?; పోయితిన్‌= పోయాను; మహా, గుణ, భూషణున్‌= గొప్ప గుణాలు ఆభరణాలుగా ఉన్నవాడిని; 
కోలుపోయితిన్‌= పోగొట్టుకొన్నాను. 


తాత్పర్యం: 'అయ్యో! నావంటి దౌర్భాగ్యుడికి అటువంటి పుత్రరత్నం ఎట్టా దక్కుతుంది? బ్రహ్మ దయలేనివాడు. 
మిక్కిలి గొప్ప వస్తువులను చాలా దినాలు ఉంచటానికి అతడు సమ్మతించడు. శత్రువులైన ఆ సంశప్తక సైన్యం 
పిలవగానే నే నక్కడికి ఎందుకు పోయాను? మహోదాత్త గుణాలే ఆభరణాలుగా శోభించే అభిమన్యుడిని 
పోగొట్టుకొన్నాను.' 

వ. అనుచు. జదికిలం బడి ఫల్గునుండు. 241 


తాత్సర్యం: అంటూ నేలమీద కూలబడి అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 253 


ఉ. హా! యను, ధర్మరాజ తనయా! యను, న న్నెడంబాయ నీకు జ 
న్నే” యనుం దల్లి నేప జనునే! యను, గృష్టుండు వీండె వచ్చె రా 
వే! యను, నొంటి వోక( దగవే! యను, నేగతి. బోవువాండ నే 
నో యభిమన్యుండా! యనుం బ్రియోక్తుల నుత్తరం దేర్చవే! యనున్‌. 242 


ప్రతిపదార్దం: హా!+అనున్‌= దుఃఖాన్ని తట్టుకోలేక హా! అని అంటాడు; ధర్మరాజ తనయా+అనున్‌= ధర్మరాజు కొడుకా! 
అంటాడు; నీకున్‌+నన్నున్‌+ఎడన్‌+పాయన్‌+చన్నే!= నీకు, నన్ను, వదలి వెళ్ళటం తగునా!; అనున్‌= అంటాడు; 
తల్లిన్‌+ఏ(పన్‌+చనునే!= (మీ) అమ్మను బాధించటం తగునా?; అనున్‌= అంటాడు; కృష్ణుడు= నీ మేనమామ కృష్ణుడు; 
వీ(డె, వచ్చెన్‌= ఇతడే వచ్చాడు; రావే!+అనున్‌= తొందరగా రా అంటాడు; ఒంటిపోక, తగవే= ఒంటరిగా పోవటం న్యాయమా?; 
అనున్‌= అంటాడు; ఓ+అభిమన్యుడా!; నేను+ఏగతిన్‌+పోవువాండన్‌= (కుమారా!) ఓ అభిమన్యూ! నేను ఏ విధంగా పోగలను; 
అనున్‌= అంటాడు; ప్రియ+ఉక్తులన్‌= (ప్రీతిగల మాటలతో; ఉత్తరన్‌= ఉత్తరను; తేర్చవే!= తేరుకొనేటట్టు చేయవే!; అనున్‌= 
అంటాడు. 


తాత్సర్యం: దుఃఖాన్ని భరించలేక అర్జునుడు హా! ధర్మరాజ కుమారా! నన్నాడబాయటం నీకు తగునా? తల్లిని 
బాధించటం ధర్మమా! ఇదిగో నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు. తొందరగా రా! ఒంటిగా వెళ్ళిపోవటం యుక్తమా! 
ఓ అభిమన్యూ! నే నేమైపోతానో! ఉత్తరను మంచి మాటలతో ఊరడించుము అని అనేకవిధాలుగా విలపించాడు. 


విశేషం: ఈ పద్యం ప్రారంభమే సంతాపార్థకం అయిన హాకారం. ప్రతిపాదం మొదట్లో యతిస్థానంలో సంబోధన అంతమయ్యేటట్టు 
దుఃఖాన్ని అభివ్యక్తం చేయటం ఈ రచనలోని విశిష్టత. తమలో పెద్దవాడు ధర్మరాజు. ఆయన వంశాన్ని నిలపవలసిన వాళ్ళలో 
అభిమన్యుడు ముఖ్యుడు. అందువలన ధర్మరాజ తనయా! అని అన్నట్లు తెలుపబడింది. మేనమామ కృష్ణుడు “ఇడుగో! వచ్చాడు 
రావే” అనటం వలన అభిమన్యుడికీ, కృష్ణుడికీ మధ్య ఉండే సాన్నిహిత్యం, అన్యోన్య 'ప్రేమవాత్సల్యాలు వెల్లడింపబడ్డాయి. ఒంటిగా 
నీవు వెళ్ళావు. నేనెట్టా వెళ్ళేది? తల్లి నెందుకు బాధపెడతావు? నీ ఉత్తరను తేర్చుము అని అందరితో అభిమన్యుడికి ఉండే సంబంధ 
బాంధవ్యాన్ని చక్కగా తిక్కనామాత్యుడు ఈ ఉత్పలమాలావృత్తంలో వివరించాడు. 


వ. అని మటియు ననేక ప్రకారంబులం బలవించి యుధిష్టిరు నాననం బాలోకించి. 243 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులన్‌= పెక్కు విధాలుగా; పలవించి= దుఃఖించి; 
యుధిస్టిరు+ఆననంబు= ధర్మరాజు ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అంటూ పెక్కురీతులతో దుఃఖించి ధర్మరాజు ముఖాన్ని చూచి. 


ఉ. “పావని సేరి యుండ. డొకొ! పార్షతు( డచ్చట లే(డె? యొండుమై 
బోవంగం బంచితే ద్రుపదు? బోరికి సాత్యకి రాక తక్కెనే? 
భూవర! మత్స్యనాథుం డెట వోయెనొ! డెప్పరమైన నీకునుం 
గావ(గ రాక తక్కెనొ! తెగం గత మేమి సుభద్ర పట్టికిన్‌? 244 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! (ధర్మజుడి సంబోధన); పావని= భీముడు; చేరి+ఉండండు+ఒకొ!= సమీపించి ఉండలేదా?; 
పార్షతు(డు= పృషతుడి కొడుకు అనగా (ద్రుపదుడు; అచ్చటన్‌= అక్కడ; లేండె?= లేడా?; (ద్రుపదున్‌= ఆ పార్షత్రుని; 
ఒండుమైన్‌+పోవ(గన్‌= మరో చోటుకు పోవటానికై; పంచితే?= పంపావా?; సాత్యకి= సత్యకాత్మజుడు; పోరికిన్‌ రాక= యుద్దానికి 
రాకుండా;తక్కెనే?= నిలిచిపోయాడా?; మత్స్యనాథు(డు= విరాటరాజు; ఎట పోయెనొ?= ఎక్కడకు పోయాడో?; నీకునున్‌+డెప్పరమైనన్‌= 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీకున్నూ మిక్కుటం కాగా (అశక్యం - దుస్పహం కాగా); కావ(గన్‌+రాక= రక్షించటానికి (వీలు)కాక; తక్కెనొ= తప్పిపోయిందా!; 
సుభ(ద్రపట్టికిన్‌= అభిమన్యుడికి; తెగన్‌= చావటానికి; కత మేమి(కతము+ఏమి)= కారణం ఏమిటి? 
తాత్సర్యం: ధర్మరాజా! భీముడు ఆ సమీపంలో లేడా? ద్రుపదుడు ఎక్క డున్నాడు? అతడిని మరోచోటికి పంపావా? 
సాత్యకి యుద్దానికే రాలేదా? విరాటుడు ఎక్కడకు పోయాడు? అప్పుడు నీకూ అసాధ్యం కావటంతో కాపాడటానికి 
వీలు లేకపోయిందా? అభిమన్యుడు మరణించటానికి కారణం ఏమిటి? 
విశేషం: తన తర్వాత తన అంతటివాడు భీముడు. ఇక పాండవసైన్యానికి అధిపతిగా ఉన్నవాడు [ద్రుపదుడి కొడుకు. ఇట్టా ఈ 
పద్యంలో వారి వారి ప్రాధాన్యాన్ని బట్టి అర్జునుడు తమ సైన్యంలో ఉండే ప్రముఖులను అందరినీ అడిగాడు. అంతకుముందు 
వాక్యంలో యుధిష్టిరుడు అని ఉన్నది. యుద్దంలో స్థిరంగా నిలిచే ధర్మరాజుకు అభిమన్యుడిని కాపాడటం అశక్యమైనదా? అని 
చీవరగా ధర్మరాజును పేర్కొనటం జరిగింది. ధర్మరాజు తాను నిమిత్త మాత్రుడు. అవసరం వచ్చినప్పుడు ఎంతటిపనికైనా సమర్భుడు. 
మొదట్లోనే నీ వేమి చేస్తూ ఉండినావు అని అడగటం ఒక విధంగా నిందాపాత్రం అవుతుంది. ఇన్ని ఆలోచించి ఈ పద్యంలో 
యోధుల (క్రమాన్ని చెప్పటం జరిగింది. 
అర్జును(డు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట (సం. 7-50-45) 

క. పడు(గాక యేమి? పగఅం । గడిమి మెజిసి చంప నొంప( గనియెనె నృప! నీ 

కొడు కిట యట సూడక యె । కుడు మగంటిమి నుటికి పేరు గొనియెనె పోరన్‌? 245 
ప్రతిపదార్హం: నృప!= రాజా!; నీ కొడుకు= అభిమన్యుడు; పడున్‌కాక+ఏమి?= యుద్దంలో చస్తే ఏమి?; కడిమి+మెఅసి= శౌర్యాన్ని 
అతిశయింపజేసి; పగణన్‌= శత్రువులను; చంపన్‌+నొంపన్‌+కనియెనె= చంపటానికి, నొప్పించటానికి, శక్తుడయ్యాడా?; ఇట అట 
చూడక= అటూ ఇటూ దిక్కులు చూడకుండా అనగా పరాకుపడకుండా; ఎక్కుడు+మగంటిమిన్‌= ఎక్కువ పరా(క్రమంతో; ఉణికి= 
దూకి, విజృంభించి; పోరన్‌= యుద్దంలో; పేరు+కొనియెనె?= పేరు తెచ్చుకొన్నాడా? (శూరుడనిపించుకొన్నాడా?). 
తాత్సర్యం: ' ఓ రాజా! నీ కొడుకు అభిమన్యుడు యుద్దంలో మరణిస్తే మరణించాడు. అతడు శౌర్యంతో 
శత్రువులను చంపి బాధించ గలిగాడు కదా! భీతితో అటూ ఇటూ దిక్కులు చూడకుండా, పరాకు పడకుండా 
అధిక పరాక్రమంతో యుద్దరంగంలోకి విజృంభించి దూకి పేరు తెచ్చుకొన్నాడా? 
విశేషం: అభిమన్యుడి మరణానికి ఎంతో దుఃఖించిన అర్జునుడు, ఎట్టా మరణించాడు? అని అడుగుతూ పడుగాక యేమి” 
అని కొంత ఉపశమనాన్ని పొందినవాడివలె మాట్లాడాడు. వీరస్వర్లాన్ని అలంకరించిన అభిమన్యుడు శత్రువులను ఎట్టా చంపి నొంపి 


తన మగటిమిని ప్రదర్శించాడు? అందరూ అతడిని శూరుడు అని కీర్తించారా? అని అడిగాడు. అతని శరీరం నశించినా, అతడు 
ప్రదర్శించిన రణ నైపుణ్యమే పుణ్యాన్ని కలిగిస్తుందని ఇందులోని భావం. 


వ. అని పలికి నిట్టూర్పు నిగిడించి చింతించి. 246 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలికి= మాటాడి; నిట్టూర్పు, నిగిడించి= దీర్హంగా నిశ్ళ్వసించి; చింతించి= ఆలోచించి. 
తాత్సర్యం: అని మాటాడి దీర్భనిశ్వాసలు వదులుతూ చింతతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. పలువురు సుట్టుముట్టుకొని బాణకృపాణ ముఖాస్త శస్త్ర పం 

కుల గడు నొంపంగాం దనకు దోడ్పడు వారలు లేక నన్‌ మదిం 


దలంపండ? యత్తజిన్‌ రిపువధంబున కెయ్డుము తండ్రి! యేను గొం 
దలమున. బొందకుండ నని తా బలుమాటును జీరకుండునే? 247 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 255 


ప్రతిపదార్థం: పలువురు= అనేకులు; చుట్టుముట్టుకొని= చుట్టూ గుమిగూడి (పరివేష్టించి); బాణ, కృపాణ, ముఖ+అస్ర శస్త్ర 
పంక్తులన్‌= బాణాలు; ఖడ్గాలు (కత్తులు); మొదలైన అస్త్రాల యొక్క, ఆయుధాల యొక్క వరుసలచేత; కడునొంపగాన్‌= మిక్కిలి 
బాధించగా; తనకున్‌= తనకు; తోడ్పడువారలు+లేక= సహాయపడేవారు లేక; నన్‌= నన్ను; మదిన్‌= మనస్సులో; తలయండ?= 
తలచకుండా ఉంటాడా?; ఆ+తటిన్‌= అప్పుడు; తండ్రి!= జనకా!; ఏను= నేను; కొందలమునన్‌+పొందకుండన్‌= కలత 
పొందకుండా; రిపు+వధంబునకున్‌= శత్రువులను చంపటానికి; ఎయ్దుము= వెంబడించుము; అని పలుమాణునున్‌= అని అనేక 
పర్యాయాలు; చీరకుండునే?= పిలవకుండా ఉంటాడా? 


తాత్పర్యం: అనేకులు చుట్టూ చేరి, బాణాలు, ఖడ్గాలు మొదలైన అ(స్తాలూ, ఆయుధాలూ ప్రయోగించగా తనకు 
సహాయపడేవారు లేక నన్ను మనస్సులో తలచుకొనకుండా ఉంటాడా? అప్పుడు “తండ్రీ! నేను కలత పొందకుండా 
శత్రువులను చంపటానికి వెంబడించుము” అని ఎన్నోమార్లు పిలిచే ఉంటాడు. 


క అక్కట! తప్పం దలంచితి | నక్కొల(దులవాండె కృష్ణు నల్లు(డు? పోరన్‌ 

స్రుక్కునె! బాహాగర్వము । దక్కునె! నా కొడుకు మిన్ను దలపై( బడినన్‌. 248 
ప్రతిపదార్థం: అక్కట!= అరెరే! తప్పన్‌= పొరపాటుగా; తలంచితిన్‌= ఆలోచించాను; కృష్ణు+అల్బుడు= అభిమన్యుడు; 
ఆ+కొలందులవాండె?= అంత తక్కువవాడా? (పిరికివాడా?); పోరన్‌= యుద్దంలో; (స్రుక్కునె= భయపడుతాడా?; నా కొడుకు= 
నా కుమారుడు; మిన్ను, తలపైన్‌+పడినన్‌= ఆకాశం విరిగి తలమీదపడ్డా; బాహాగర్వమున్‌= భుజదర్సాన్ని; తక్కునె?= విడిచివేస్తాడా? 
తాత్పర్యం: అరెరే! ఎంత తప్పుగా ఆలోచించాను. కృష్ణుడి అల్లుడు (అంత అల్పుడా!) అంత పిరికివాడా! యుద్దంలో 
భయపడుతాడా? లేదు. నా కొడుకు మిన్ను విరిగి మీదపడ్డా భుజగర్వాన్ని వీడడు. 
విశేషం: 'ఒంటరిగా పోరాడుతూ యుద్దంలో 'స్రుక్కి ఎవ్వరూ సహాయపడక పోగా నన్ను తప్పక తలచుకొని ఉంటాడు, అనేక 
పర్యాయాలు పిలిచి ఉంటాడు” అని భావించిన అర్జునుడు వెంటనే ఎంత తక్కువగా ఆలోచించాను, అంచనావేసినాను” అన్నాడు. 
ఇక్కడ అభిమన్యుడిని గురించి చెప్పుతూ మొదట 'కృష్ణునల్లుడు” అని తర్వాత 'నా కొడుకు” అన్నాడు. సూక్ష్మాతిసూక్ష్మంగా 
పరిశీలిస్తే కాని ఇటువంటి జౌచిత్యాలు వెంటనే అవగతం కావు. తిక్కన (ప్రతిపదాన్నీ, ఎక్కడ ఏది సమంజసమో గమనిస్తూ ఆచి 
తూచి ప్రయోగిస్తాడు. ఆ పద ప్రయోగంలోనే పాత్రల మనస్తత్త్యం, సన్నివేశ ప్రాముఖ్యం, రసపరిపోషణాది వివిధాంశాలు 
సమన్వయించ బడుతూ ఉంటాయి. 


ఆ. పిన్న నగవుతోడం జెన్నెసలారు సౌ । భద్రుమొగము సూడ. బడయకున్న 
వా(డ; నా మనంబు వ్రయ్యలై పో; దిది । జాతం జేసినది యొకో తలంప! 249 


ప్రతిపదార్థం: పిన్న నగవుతోడన్‌= మందహాసంతో; చెన్ను+ఎసలారు= అందం అతిశయించే; సౌభద్రు మొగమున్‌= అభిమన్యుడి 
ముఖాన్ని; చూడన్‌+పడయకున్న+వాండన్‌= చూడలేక పోతూ ఉన్నాను; నా మనంబు= నా మనస్సు; వ్రయ్యలు+ఐ+పోదు= 
తుత్తునియలై పోవటం లేదు; తలంపప్‌= ఆలోచించగా; జాతన్‌= శిలతో(బండతో); చేసినది+ఒకో!= చేసిందా ఏమి! 


తాత్సర్యం: మందహాసంతో అందగించే ఆ అభిమన్యుడి ముఖాన్ని చూడలేకపోతున్నాను. నా మనస్సు (హృదయం) 
ఎందుకు ముక్కలు ముక్కలై పోవటం లేదో! ఆలోచిస్తే ఇది (ఈ మనస్సు) శిలతో చేసిందా ఏమి? అనిపిస్తుంది. 
విశేషం: మాటిమాటికి అర్జునుడికి అభిమన్యుడి నవ్వు మొగమే గుర్తుకు వస్తూ ఉన్నది. 'సౌభ(ద్రుమొగము' అనటం వలన అతడిలో 
అతడి తల్లిపోలికలు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది. 'కృష్ణునల్లుడు' అని అంతకుముందు పేర్కొనటం వలన మేనమామ 


పోలికలున్నట్టు విదితమౌతున్నది. తన గుండె బండ కాకపోతే ఎందుకు వ్రయ్యలైపోదు? అని విలపించటం ఈ పద్యంలోని 
విశేషం. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పలువురు క్రూరత బాలుని€ । జలము కొని వధించునపుడు శౌరిని నన్నుం 
దలంప రొకో మనముల వా । రలు దానికి నేమి నీంగ రాదయ్యెడినో! 250 


ప్రతిపదార్థం: వారలు= ఆ పగవారు; పలువురు= అనేకులు; (క్రూరతన్‌= నిర్రయతో; బాలునిన్‌= కుమారుడిని; చలముకొని= 
మత్సరించి; వధించునప్పుడు= చంపేటప్పుడు; మనములన్‌= మనస్సులలో; శౌరిన్‌= శ్రీకృష్ణుడిని; నన్నున్‌= నన్ను; తలయరు+ఒకో!= 
తలచుకొనలేదా!; దానికిన్‌= అటువంటి పనికి (చేతకు); నీ/రాదు+అయ్యెడినో+ఏమి= త్రిప్పికొట్టడం సాధ్యంకాదా ఏమి? 


తాత్సర్యం: ఆ శత్రువులు అనేకులు ఆ విధంగా అభిమన్యుడిని క్రూరులై మత్సరించి సంహరించే సందర్భంలో 
మనస్సులో వారు శ్రీకృష్ణుడినీ, నన్నూ తలచుకొనలేదా! వారు చేసిన పనిని త్రిప్పికొట్టడం సాధ్యంకాదా ఏమి? 


క. కటకట! పేరిన పెన్నె। త్తుట జొత్తిలియున్న మేనితోం గొడు కేచ 
క్కటిం బడియున్నా(డో? య । చొటు సూపెడు వారు లేరె? చూచెద వానిన్‌. 251 


ప్రతిపదార్థం: కటకట!= అక్కటా!; పేరిన పెను+నెత్తుటన్‌= గడ్డకట్టిన (గట్టిపడ్డ) అధికరక్తంచేత; జొత్తిలి+ఉన్నమేనితోన్‌= 
తడిసి ఉన్న శరీరంతో; కొడుకు= కుమారుడు; ఏ+చక్కటిన్‌= ఏ రీతిలో; పడి ఉన్నాడో= ఆ+చోటు= ఆ ప్రదేశం; 
చూపెడువారు లేరె?= చూపేవారు లేరా?; వానిన్‌+చూచెదన్‌= అతడిని చూస్తాను. 


తాత్సర్యం: అక్కటా! పేరుకొన్న అధికరక్తంతో తడిసి ఉన్న శరీరంతో ఆ అభిమన్యుడు ఏ రీతి, ఎక్కడ పడి 
ఉన్నాడో? చూపేవారే లేరా? వాడిని చూస్తాను. 


విశేషం: ఇక్కడ చక్కటి” అనే పదం దిక్కు, స్థలం, సమీపం, రీతి అనే వివిధార్థాలలోనూ ప్రస్తుత సందర్భానికి సరిపోతుంది. 


సీ. పడియుండి వాం డిల( బొడిచిన చందురు । క్రియ దత్తలము వెలింగింప కున్నె! 
యే మని నాతోడం బ్రేముడించు నొకో! సు । భద్ర పుత్తుని. జూడ బడయ కున్మిం 
బగతుర నిర్దించి మొగము పోటుల నొచ్చి । పొడసూపరాండయ్యె. గొడుకు నాకు; 
నడలున( దల్లడ పడియెడు ద్రౌపది । వంత మాన్పింప నెవ్వరికి వశమె?” 


తే. యని యలంతమైం బలుమాట లాడుచుండి | తలంచి మటియును ధర్మనందనుని యాన 
నంబు వీక్షించి నిర్ణరనాథ తనయు. । డెలు6గు గుత్తుకం దగులంగ నిట్టు లనియె. 252 


ప్రతిపదార్థం: పడియుండి= రణరంగంలో పడిఉండి; వాడు= ఆ అభిమన్యుడు; ఇలన్‌+పొడిచిన+చందురు (క్రియన్‌= భూమి 
యందు ఉదయించిన చంద్రుడివలె; తద్‌+తలమున్‌= ఆ పడిఉండే స్థలాన్ని; వెలిగింపకున్నె!= ప్రకాశింపజేయకుంటాడా!; సుభద్ర; 
పుత్రునిన్‌= సుభద్రయొక్క కుమారుడిని; చూడన్‌+పడయన్‌+ఉన్కిన్‌= చూడలేకపోవటం చేత; నాతోడన్‌= నాతో; ఏమి+అని= 
ఏమని; (ప్రేముడించునో= (పేమించునో; నాకున్‌= నాకు; కొడుకు= కుమారుడు; పగతురన్‌+నిర్జించి= శత్రువులను జయించి; 
మొగము పోటులన్‌= ముఖములోని పొడుపులతో; నొచ్చి= బాధపడి; పొడచూపరా(డు+అయ్యెన్‌= కనిపించనివాడు అయ్యాడు; 
అడలునన్‌= దుఃఖంతో; తల్లడపడియెడు+ద్రౌపదిన్‌= చలించిపోయే (ద్రౌపదిని; వంత+మాన్సింపంగన్‌= దుఃఖాన్ని తీర్చగా; ఎవ్వ 
రికిన్‌+వశమె?= ఎవరికైనా సాధ్యమా?; అని= ఆ (ప్రకారంగా; అలంతమైన్‌= అలసటచేత; పలుమాటలు= చాలామాటలు; ఆడు 
చుండి= పలుకుతూ ఉండి; తలంచి= తలచుకొని; మజియున్‌= మరల; ధర్మనందనుని+ఆననంబున్‌= ధర్మరాజు ముఖాన్ని; 
వీక్షించి= చూచి; నిర్ణరనాథ తనయుండు= అర్జునుడు; ఎలు(గు= కంఠధ్వని; కుత్తుకన్‌+తగులంగన్‌= గొంతునుండి వెడలకుండగా 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 257 
డగ్గుత్తిక పడగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ రణరంగంలో పడిపోయిన అభిమన్యుడు భూమిలో పుట్టిన చంద్రుడివలె ఆ ప్రదేశాన్ని 
వెలిగించకుండా ఉంటాడా? కుమారుడిని చూడలేక పోవటం చేత సుభద్ర నన్ను ఏమని (ప్రేమిస్తుంది? కొడుకు 
శత్రువులను జయించి మొగమునందలి దెబ్బలతో నొచ్చి కనిపించకుండా పోయాడనే దుఃఖంతో చలించే (ద్రౌపదిని 
ఊరార్భటానికి ఎవరికి శక్యమౌతుంది? అని అలసటతో పెక్కుమాటలు మాటాడుతూ కుమారుడిని తలచుకొని 
మళ్ళీ ధర్మరాజును చూచి అర్జునుడు కంఠధ్వని గొంతునుండి సరిగ వెలువడని స్థితిలో ఇట్టా అన్నాడు: 


వ. సంశప్తక సమితి తోడం దమకించి పోరి పోరి కౌరవసైనికుల సింహనాదంబుల వింటి; నప్పు డెలుంగెత్తి 
యుయుత్సుం డాడినమాటల నాకర్ణించితి. 253 


ప్రతిపదార్థం: సంశప్తక సమితితోడన్‌= సంశప్తక సైన్య సమూహంతో; తమకించి= తొందరపడి; పోరి, పోరి= పోరాడి, పోరాడి; 
కౌరవసైనికుల సింహనాదంబులు= కౌరవుల సైన్యం చేసే సింహనాదాలు; వింటిని= విన్నాను; అప్పుడు= ఆ సందర్భంలో; 


యుయుత్సుండు= (ధృతరాష్ట్రుడికి వైశ్య 'ప్రీయందు పుట్టి, ధృతరాష్ట్రుడి తర్వాత ఇంద్రప్రన్థానికి రాజైనవాడు) యుయుత్సుడు; 
ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; ఆడినమాటలన్‌+ఆకర్లించితిన్‌= పలికినమాటలు విన్నాను. 


తాత్సర్యం: సంశప్తక సమూహంతో వేగంగా విరివిగా పోరాడే సమయంలో కౌరవుల సైన్యం చేసిన సింహనాదాలు 
విన్నాను. అప్పుడు యుయుత్సుడు పలికిన మాటలు విన్నాను. 


సీ, *పెనంగంగం జాలరు బీభత్సుతో మీరు; । బాలుని నొక్కరు( బలువు రిట్లు 
సంపితి; రిది మీకు సంతోషకాలమే? । యేడ్డురు గా, కార్వ నేల చెపుండ! 
హరికి నర్జునునకు నప్రియం బొనరించి । బ్రదుకంగ వర్షునే భవునకైన? 
నది యట్టులుండె; నీ యధికపాపము ఫలం । బెట్లును జెజుపక యేల తక్కు? 


ఆ. ననియె నివ్విధమున నరిసేన యోధుల । నతండు వలుక వీనులార వినియు. 
దెలియనైతి; వాసుదేవుండు వినియెన । యని తలంచి దాని నంత గొనక. 254 


ప్రతిపదార్థం: మీరు= మీరు(కౌరవయోధులు); బీభత్సుతోన్‌= అర్జునుడితో; పోరంగన్‌+చాలరు= యుద్దం చేయలేరు; బాలునిన్‌= 
అభిమన్యుడిని; ఒక్కరున్‌= ఒక్కడిని; ఇట్టు= ఈ విధంగా; పల్వురు= అనేకులు; చంపితిరి= సంహరించారు;మీకున్‌= మీకు;ఇది= 
ఇది; సంతోషకాలంబె?= సంతోషించటానికి సమయమా!; ఏడ్తురుగాక= దుఃఖిస్తారుగాక! (రాబోయే ఆపదను తలచుకొని); 
ఆర్వన్‌+ఏల?= సింహనాదాలు చేయటం (గర్జించటం) ఎందుకు?; చెపుండ= చెప్పండి; హరికిన్‌= కృష్ణుడికీ; అర్జ్హునునకున్‌= 
అర్జునుడికీ; అప్రియంబు+ఒనర్చి= అహితాన్ని కలిగించి; భవునకున్‌=ఐనన్‌= శివుడికైనా; బ్రదుకంగ వచ్చునె?= జీవించవచ్చునా?; 
అది= ఆ విషయం; అట్టు+ఉండెన్‌= అట్టా ఉండనీయండి;-ఈ+అధిక పాపముఫలంబు= ఈ గొప్ప పాపం వలని ప్రయోజనం; 
ఎట్టును= ఏ విధం చేతనైనా; చెటుపక+ఏల+తక్కున్‌?= నశించనీయకుండా ఎందుకు విడుస్తుంది?; అనియెన్‌= అన్నాడు; 
ఈ+విధమునన్‌= ఇట్టా అరి, సేన, యోధులన్‌= శత్రుసైన్యం యొక్క యుద్దవీరులను (ఉద్దేశించి); అతండు= ఆ 
యుయుత్సుడు;పలుకన్‌= మాటాడగా; వీనులార వినియున్‌= చెవులారా వినికూడా; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వినియెన= 
విన్నాడులే అని; తలంచి= తలచి; దానిన్‌= దానిని (ఆ విషయాన్ని); అంత కొనక= అంతగా లక్ష్యపెట్టక; తెలియన్‌+ఐతిన్‌= 
(గహించలేకపోయాను. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “మీరు అర్జునుడితో యుద్దానికి చాలరు. ఒక్క బాలుడిని ఈ విధంగా మీరు పలువురు చంపారు. 
ఇది మీకు సంతోషసమయమా! త్వరలోనే ఏడవబోతారు. ఎందు కిట్లా గర్జిస్తారు? చెప్పండి. శ్రీకృష్ణార్ణునులకు 
కీడు చేసి శివుడు కూడా జీవించలేడు. మీ పాపఫలం ఊరక పోదు. అది మిమ్మల్ని నాశనం చేసి తీరుతుంది” 
. ఇట్టు పలికే యుయుత్సుడి మాటలను చెవులారా విని కూడా శ్రీష్ణుడు విన్నాడు కదా! అని నిర్లక్ష్యం చేసి 
ఆ విషయం ఏమిటో (గ్రహించలేకపోయాను. 


క. మనుజాధిప! తగు సమయం । బున నీ వెజింగింపం గన్న. బొరివుచ్చనె వే 
చనుదెంచి నీ సుతుం బొది । వినయెడ6 దత్మూర యోధవీరుల నెల్లన్‌.” 255 


ప్రతిపదార్థం: మనుజాధిప!= రాజా! (ధర్మరాజా!); తగు సమయంబునన్‌= తగిన కాలంలో; నీవు+ఎజీంగింపన్‌+కన్నన్‌= నీవు 
తెలియజేసి ఉంటే; వేచనుదెంచి= నేను వెంటనేవచ్చి; నీ సుతున్‌= అభిమన్యుడిని; పొదివిన+ఎడన్‌= ఎదిరించినచోట; తద్‌+(క్రూర 
యోధ వీరులన్‌+ఎల్లన్‌= ఆ క్రూరులైన యుద్దవీరులను అందరినీ; పొరిపుచ్చనె?= చంపి ఉండనా? 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! తగిన సమయంలో నీవు నాకు తెలియజేసి ఉంటే, వెంటనే వచ్చి అభిమన్యుడిని 
ఆక్రమించిన ఆ చోటనే, ఆ క్రూరయుద్దవీరులను అందరినీ అంతంచేసి ఉండేవాడిని.” 


క అని పలికి మటియు( గొడుకుం | బనవుచు శోకమున మునుగు ఫల్లునుని( దగం 
దనకరముల. బొదువుచు ని । ట్లను హరి చిత్తంబులోన నడ లూనంగన్‌. 256 


ప్రతిపదార్థం: అని+పలికి= అని మాటాడి; మజియున్‌= ఇంకా; కొడుకున్‌+పనవుచున్‌= కుమారుడిని గురించి విలపిస్తూ; 
శోకమునన్‌+మునుంగు, ఫల్నునునిన్‌= దుఃఖంలో నిమగ్నుడైన అర్జునుడిని; తగన్‌= ఒప్తునట్టు; తన కరములన్‌+పొదువుచున్‌= 
తన చేతులతో పట్టుకొంటూ; హరి= శ్రీకృష్ణుడు; చిత్తములోనన్‌= మనస్సులో; అడలు= చింత; ఊనంగన్‌= పొందగా; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఆ విధంగా మాటాడి, మళ్ళీ కొడుకును తలచి విలపిస్తూ దుఃఖంలో నిమగ్నుడైన అర్జునుడిని శ్రీకృష్ణుడు 
తన చేతులతో పట్టుకొంటూ మనస్సులో చింత కలుగగా ఈ విధంగా అన్నాడు: 


చ. “ఇటు దగునయ్య శూరులకు నెల్లను బోకడ యిట్ల కాదె! యే 
మిటికి నలందురన్‌? మొనలు మేకొని యాయుధ జీవనంబు నూ. 
దుటయు నెటుంగవే? రిపుల( ద్రుంచి యశం బిల నించి పుత్తు( డె 
క్కటి దివి చూఅకోల్‌ ప్రియమ కా కిది యప్రియమే తలంపంగన్‌? 257 


ప్రతిపదార్థం: ఇటు+తగునయ్య= ఇట్టి వంత తగునా?; శూరులకున్‌+ఎల్లన్‌= వీరులకు అందరికీ; పోకడ= మరణం; ఇట్ల+కాదె!= 
ఇట్లే కదా!; ఏమిటికిన్‌+నలందురన్‌= దురపిల్లటం ఎందుకు?; మొనలు= సేనలు; మేకొని= పూని; ఆయుధజీవనంబున్‌= 
ఆయుధంచేత జీవించటం; ఊందుటయున్‌= పూనుకొనటమున్నూ; ఎటుంగవె?= తెలియవా?; రిపులన్‌= శత్రువులను; త్రుంచి= 
సంహరించి; ఇలన్‌= భూమిలో; యశంబున్‌+నించి= కీర్తిని నింపి; పుత్రుండు= కుమారుడు; ఎక్కటిన్‌= ఒంటరిగా; 
దివి+చూజకోల్‌= స్వర్గం చూరగొనటం; ఇది; ప్రియము+అ+కాక= హితమే కాక (మేలే అవుతుందిగాని); తలంపంగన్‌= 
ఆలోచించగా; అప్రియమే?= అహితమా? 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 259 


తాత్సర్యం: ఇట్టా విలపించటం తగునా? శూరులకు అందరికీ మరణం ఈ విధంగానే కదా! దుఃఖించటం ఎందుకు? 
యుద్దానికి సేనలను సమీకరించి, ఆయుధమే జీవనంగా, ఎదిరించటమే వీరధర్మం. ఇది ఎజుగవా? శత్రువులను 
సంహరించి, ఈ భూమిలో కీర్తిని నింపి నీ కుమారుడు ఒంటరిగా స్వర్గాన్ని చూరగొనటం హితమే కాని అహితం 
ఎట్టా అవుతుంది? 
విశేషం: శ్రీకృష్ణోపదేశంలో వీరధర్మం వివరించబడింది. 'ఆయుధజీవనం' అనే ప్రయోగం వీరుడి కర్తవ్యాన్ని చక్కగా నిరూపిస్తూ 
ఉన్నది. వీరమరణాన్ని పొందిన వారికై విలపించటం తగదని - అభిమన్యుడు స్వర్గాన్ని చూరగొనటం హితమే కాని అహితం 
కాదని శ్రీకృష్ణుడు నిర్జారించాడు. 
ఆ. ఎటు(గవలయుదాని నెటి(గి కోవిదుం డగు । నట్టి నీకు వగవ నగునె పార్ట! 

నీదు వంత సూచి నీ వార లందటు । దీను లైరి; వీరి. దేర్వవలదె? 258 


ప్రతిపదార్థం: పార్ట!= అర్జునా! ఎజు(గవలయుదానిన్‌= తెలియవలసినదాన్ని; ఎటి(గి= తెలిసి; కోవిదుండు+అగు+అట్టి నీకున్‌= 
పండితుడవైనట్టి నీకు; వగవన్‌+అగునె?= చింతించతగునా?; నీ వారలు+అందణున్‌= నీ జనులంతా; నీదు, వంత, చూచి= 
నీ దుఃఖాన్ని చూచి; దీనులు+ఐరి= దైన్యం వహించారు; వీరిన్‌= వీళ్ళను; తేర్చవలదె?= ఊరడించ వద్దా? 


తాత్సర్యం: పార్టా! తెలియదగు పరమార్థాన్ని తెలిసి పండితుడవైన నీవు ఇట్టా విలపించటం తగదు. నీ వారందరూ 
నీ దుఃఖాన్ని చూచి దీనులయ్యారు. వాళ్ళను నీవు ఊరడించవద్దా? 


విశేషం: ఏది ఎరుగవలయునో దానిని ఎరిగినవాడే కోవిదుడు. ఆఎరుక ఐహికబంధవ్యామోహాలకు అతీతం. అర్జునుడికి తానింతకు 
మునుపు చేసిన గీతోపదేశం వలన మోహం వినష్టమై స్మృతి కలిగింది. ప్రజ్ఞ కలిగిన పండితు డయ్యాడు. పండితులు విలపించరాదు. 
అందుకే 'కోవిదుండగునట్టి నీకు వగవ నగునె' అని శ్రీకృష్ణుడు సూచనా మాత్రంగా హెచ్చరించాడు. కోవిదుడైనవాని ధర్మం 
ఇతరుల దైన్యాన్ని తొలగించి తేర్చవలసి ఉన్నది. తన దుఃఖాన్ని చూచి ఇతరులు దుఃఖించేటట్టు కోవిదుడు వ్యవహరించ కూడదని 
ఇందులోని సారాంశం. ప్రాణాతిప్రాణంగా (ప్రేమించే వ్యక్తులను కోల్పోయినప్పుడు కలిగే వంతకు అంతు లేదు. ఆ సందర్భంలో 
మనస్సు నెంతో చిక్కబట్టుకొన్నా, ప్రక్కనున్న ఆప్తుల విలాపాన్ని చూడగానే దుఃఖం కట్టలు తెగి ప్రవహిస్తుంది. అందుకే నీదు 
వంత సూచి నీ వారలందజు దీనులైరి' అని కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించటం ఎంతో సహజంగా ఉన్నది. 'నిన్ను చూచి 
విలపించే వారిని ఓదార్భవలసిన బాధ్యత నీది. నీవే ఈ విధంగా పూర్తిగా స్వాస్థ్యాన్ని తప్పి ప్రవర్తిస్తే తక్కిన బంధువుల పరిస్థితి 
ఏమౌతుంది?” అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చాడు. 


వ. వీరలం జూచి తగుమాట లాడు' మనిన నత్యంత శోకాక్రాంతస్వాంతుం డగుచు సుభద్రాకాంతుండు 
గద్దదకంఠంబుతోడం దోడంబుట్టువుల కిట్లనియె. 259 


ప్రతిపదార్థం: వీరలన్‌= నీవారైన వీరినందరినీ; చూచి= కనుగొని; తగుమాటలు+ఆడుము= తగిన పలుకులు పలుకుము; 
అనినన్‌= అనగా; అత్యంత, శోక+ఆక్రాంత+స్వాంతుండు+అగుచున్‌= మిక్కిలి దుఃఖంచేత ఆక్రమించబడిన మనస్సు 
కలవాడౌతూ; సుభద్రాకాంతుండు= అర్జునుడు; గథ్గదకంఠంబుతోడన్‌= డగ్గుత్తికతోడి స్వరంతో; తోడంబుట్టువులకున్‌= 
అన్నదమ్ములకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: వీళ్ళను చూచి తగిన మాటలు మాట్టాడుము! అనగానే అర్జునుడు అధిక దుఃఖంపొంగి పొరలిన 
హృదయంతో, డగ్గుత్తికతో అన్నదమ్ములను చూచి ఇట్లా అన్నాడు. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. 'మనసిజమూర్తి యైన యభిమన్యుని మాటలు వీనులార నే 
వినవలతుం; దదీయమ్మతి వేడ్క నొనర్జిన వారు గ్రక్కునం 
జని తగ వాని( గాంచి సుఖ సంగతిమై జరియించునట్లుగా 
ననిచెద; నేంటి పోరు దెలియంగల భంగియు మీరు సెప్పు(డా!' 260 


ప్రతిపదార్థం: మనసిజమూర్తి= మన్మథుడివంటి ఆకారం కలవాడు; ఐన= అయినటువంటి; అభిమన్యునిమాటలు= అభిమన్యుడిని 
గురించిన పలుకులు; వీనులారన్‌= చెవులారా; నేన్‌= నేను; వినవలతున్‌= వినటానికి ఇష్టపడుతూ ఉన్నాను; తదీయమృతిన్‌= 
వాడి చావును; వేడ్కన్‌= సంతోషంతో (ఇష్టపడి); ఒనర్చినవారు= చేసినవాళ్ళు; (గ్రక్కునన్‌+చని= వెంటనే పోయి (అనగా స్వర్గానికి 
పోయి); తగన్‌= తగునట్టు; వానిన్‌= ఆ అభిమన్యుడిని; కాంచి= చూచి; సుఖసంగతిమైన్‌= సుఖమైన పొందికతో; 
చరియించు+అట్టు+కాన్‌= తిరిగే విధంగా; అనిచెదన్‌= పంపుతాను; నేంటిపోరున్‌= ఈనాడు జరిగిన యుద్ద ప్రకారాన్ని; 
తెలియన్‌+కల+భంగియున్‌= తెలిసి ఉన్నంతవరకు; మీరు= మోరందరూ; చెప్పుండా!= చెప్పండి! 


తాత్పర్యం: “'మన్మథుడివంటి రూపం కలవాడైన ఆ అభిమన్యుడి మాటలు చెవులార వినాలని కోరుతున్నాను. 
వాడి చావును ఇష్టపడి చేసినవాళ్ళు వెంటనే స్వర్గానికిపోయి, ఆ అభిమన్యుడిని చూచి సుఖమైన పొందికతో తిరిగే 
విధంగా పంపుతాను. మీరు నేడు జరిగిన యుద్ద (ప్రకారాన్ని నాకు విశదంగా తెలపండి.” 


విశేషం: ఈ పద్యంలో మూడురకాల భావాలు ఒక్కసారిగా అర్జునుడి మనస్సులో చోటు చేసుకొన్నట్టు చెప్పబడ్డాయి. 
అభిమన్యుడి మాటలు వినాలని ఆసక్తిగా ఉన్నది అని అన్నాడో లేదో వెంటనే వాడిని చంపిన వాళ్ళను కూడా వెంటనే వాడి 
దగ్గరకు పోయేటట్టు చేస్తాను అన్నాడు. అంతలోనే ఈనాటి యుద్ద ప్రకారం మీకు తెలిసినంతవరకు చెప్పండి అంటున్నాడు. 
తాను దుఃఖాన్ని ఓర్చుకోలేక కసితో శత్రువులను చంపవచ్చును. అయితే వాళ్ళు చేరేది కూడా నా కొడుకు చేరిన చోటే. 
అక్కడ సుఖకరమైన చెలిమితో ఉంటారు అని అంటున్నాడు. ఎటువంటి వారైనాసరే యుద్దంలో మరణిస్తే స్వర్గసౌఖ్యమే కదా 
అనే భావం భంగ్యంతరంగా చెప్పబడింది. 


వ. అని మటియును. 261 
తాత్సర్యం: అని ఇంకా (ఇట్లా అన్నాడు). 


చ. “అలవు జలంబు శౌర్యమును నస్తమహత్త్వముం గల్లు నిందజున్‌ 
గలుగ(గ నెట్లు సచ్చు బలఘస్మరుచే నయినం బ్రచండదో 
ర్లల విభవాభిరాము(డు సుభద్ర సుతుం? డిది యెన్ని భంగులం 
దలంచిన6 బోల; దేమిటికతంబున నా ఘను. డిట్టు లయ్యెనో? 262 


ప్రతిపదార్థం: అలవున్‌= బలమున్నూ; చలంబున్‌= మత్సరమున్నూ; శౌర్యమునున్‌= శూరత్వమున్నూ; అ(స్రమహత్త్య మున్‌= 
అ(స్తాలవలన గొప్పతనమున్నూ; కల్లు+ఇందయున్‌+కలు గ(గన్‌= కలిగినట్టి మీరు అందరూ ఉండగా; బల+ఘస్మరుచేన్‌+ అయినన్‌= 
(బలుడనే రాక్షసుడికి నాశకుడైన) ఇంద్రుడిచేత అయినప్పటికీ; ప్రచండ+దోస్‌ బలవిభవ+అభిరాము(డు= తీవ్రమైన భుజాల 
శక్తియొక్క |ప్రాభవంచేత (ప్రకాశించే) ఒప్పువాడు; సుభద్రసుతుండు= అభిమన్యుడు; ఎట్టు చచ్చున్‌?= ఏ విధంగా మరణిస్తాడు?; 
ఎన్ని+భంగులన్‌+తలంచినన్‌= ఎన్ని విధాలుగా తలపోసినా; ఇది పోలదు= ఇది సరిపడదు; ఏమిటి కతంబునన్‌= ఏ కారణంచేత; 
ఆ ఘనుండు= అంత గొప్పవాడు; ఇట్టులు+ అయ్యెనో!= ఈ విధంగా అయినాడో! 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 261 


తాత్పర్యం: బలమూ, పట్టుదలా, శౌర్యమూ, వివిధాస్రాల గొప్పతనమూ కలిగిన మీరందరూ ఉండగా, ఇంద్రుడిచేతనైనా 
మరణించని ప్రచండ భుజబల (ప్రాభవంతో మనోహరుడైన ఆ సుభద్ర కొడుకు ఏ విధంగా మరణిస్తాడు? ఎన్ని 
విధాల ఆలోచించినా సమాధానం కుదరటం లేదు. ఏ కారణంచేత అంతటి గొప్పవా డీ విధంగా అయినాడు? 


విశేషం: తిక్కన వీరుల |ప్రసిద్దగుణాలు నాల్గింటితో పద్యాన్ని ఆరంభించి, అంతటి వీరులు అండగా నుండగా బలఘస్మరుడైన 
ఇంద్రుడి చేతనైన (బ్రుంగని ప్రచండ దోర్చల విభవాభిరాముడైన అభిమన్యు డెట్టా మరణించాడనటంలో అర్జునుడు తర్కించిన 
విధానం చక్కగా చంపకమాలావృత్తంలో వివరించబడింది. 


క _ మిమ్మును. బాంచాలుర. గడు । నమ్మి చెడితి; వాని రక్షణమ్మున. బ్రౌఢ 
త్వ మ్మిట్లు లేమి యెటింగిన । నెమ్మెయిం గాచికొననేరనే యబ్బాలున్‌. 263 


ప్రతిపదార్థం: మిమ్మునున్‌= ధర్మరాజాదులైన మిమ్మల్ని; పాంచాలురన్‌= (ద్రుపదరాజుకు సంబంధించిన వాళ్ళను; నమ్మి= 
విశ్వసించి; చెడితిన్‌= నాశనమయ్యాను; వాని రక్షణమ్మునన్‌= ఆ అభిమన్యుడి సంరక్షణలో; ఇట్టు= ఈ విధంగా; ప్రాఢత్వమ్ము= 
నేర్పరితనం; లేమి= మీలో లేకపోవటం; ఎటింగినన్‌= తెలిసిఉంటే; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; ఆ+బాలున్‌= ఆ బాలుడిని; 
కాచికొననేరనే!= రక్షించుకొని ఉండలేనా! 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! మిమ్మల్ని, (ద్రుపదుడికి సంబంధించిన వాళ్ళనీ నమ్మి చెడ్డాను. అభిమన్యుడిని 
రక్షించటంలో మీరు నేర్పరులు కారు అని తెలిసి ఉంటే, ఏ విధంగానైనా నేనే వాడిని రక్షించుకొని ఉండలేనా! 


నిశేషం: మీరు ఇంతవాళ్ళూ అంతవాళ్ళూ అనుకొని నమ్మినందుకు నాశనమైపోయాను. మనపక్షం వాళ్ళూ, మామ పక్షంవాళ్ళూ 
ఇంతమరీ పనికిమాలిన వాళ్ళని తెలిసిఉంటే నే నేవిధంగానైనా వాడిని కాపాడుకొని ఉంటాను అని ఇందలి భావం. (ప్రౌఢత్వ 
మ్మిట్టు అనే ఆ పదాల విరుపులో ఒక విధమైన విసురుతోపాటు, వీళ్ళింత అసమర్గులా? అన్న అధిక్షేపమూ, ఇటు మీ నేర్పరితనం 
వీగి వ్యర్థమైపోయిందా? అన్న వెక్కసమూ ధ్వనిస్తూ ఉన్నాయి. 
క. రథవితతి వటిపి మీ రవి । తథముగ గలియంగ మిమ్ము. దాంకి కలణి యే 

రథికులు సమయించిరి యరి । మథన భుజా విభవు నక్కునూరోత్తమునిన్‌? 264 


ప్రతిపదార్థం: మీరు= మీరు (ధర్మరాజాదులు); అవితథముగన్‌= నిజంగా (వ్యర్థం కాకుండా); రథవితతిన్‌+పణుపి= రథాలను 
పరుగెత్తేటట్టుచేసి; కలియంగన్‌= ఎదుర్కోగా; మిమ్మున్‌+తా(కి= మిమ్మల్ని ఎదిరించి; కలంచి= కలత కలిగించి; ఏ రథికులు= 
ఏ శూరులు; అరి, మథన, భుజా, విభవున్‌= శత్రువులను హతమార్చే భుజబల పరాక్రమం కలవాడిని; ఆ+కుమార+ఉత్తమున్‌= 
ఆ పుత్రరత్నాన్ని; సమయించిరి?= చంపారు? 


తాత్పర్యం: మీరు నిజంగా రథాలను తోలి కమ్ముకోగా మిమ్మల్ని ఎదిరించి, కలత కలిగించి ఏ శూరులు ఆ 
భుజబల సంపన్నుడైన పుత్రరత్నాన్ని చంపారు? 


విశేషం: ప్రస్తుతం కందపద్యం ప్రాసస్టానంలో ఉన్న థకారం శత్రుభీత్కారానికి (తన కుమారుడు) అభిమన్యుడు శత్రువులను 
మథించటంలో చూపే వైలక్ష్యణ్యానికీ, కలత చెందిన మనస్సులోని క్రోధపూరిత కర్కశత్వానికీ సూచన. కుమార శ్రేష్టుడైన ఆ 
అభిమన్యుడు అసామాన్యుడు, “అరిమథన భుజావిభవుడు'. అట్టి పరాక్రమవంతుడిని ఏ రథికులు చంపారు? 


వ. అని యంతకంత కగ్గలించు నుమ్మలికంబునం గలంగి, యంత నిలువక. 265 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా పలికి; అంతకు+అంతకున్‌= ఎంతో రెట్టింపుగా; అగ్గలించు= అధికమయ్యే; ఉమ్మలికంబునన్‌= 
దుఃఖంతో; కలంగి= కలతచెంది; అంతన్‌= దానితో; నిలువక= ఆగక. 


తాత్సర్యం: అని అంతకంతకూ అధికమయ్యే దుఃఖంతో కలతచెంది, అంతటితో ఆగక. 


క. “ఉక్కును నస్తబలము మీ । కెక్కడియది? సాలరైతి రిందటు? నని న 
య్యొక్కరు€ గావ6గ మీ రీ । తక్కువ కోర్టితిరి? మిమ్ము. ద క్కన నేలా? 266 


ప్రతిపదార్థం: ఉక్కున్‌= బలమునూ; అస్త్రబలము= దివ్యాస్తములయొక్క శక్తి (సంపద); మీకున్‌= మీకు; ఎక్కడి+అది?= 
ఎక్కడుంది?; అనిన్‌= యుద్ధంలో; ఆ+ఒక్కరున్‌= ఆ ఒక్కబాలుడిని; కావంగన్‌= కాపాడటానికి; చాలరు+ఐతిరి= శక్తులు 
కాలేకపోయారు; మీరు; ఈ+తక్కువకున్‌= ఇంత హీనత్వానికి (నిందకు అని భావం); ఓర్చితిరి= సహించారు; మిమ్మున్‌= 
మిమ్మల్ని; తక్కు+అనన్‌+ఏలా?= మరొకటి అనటం ఎందుకు? 


తాత్పర్యం: దివ్యాస్త్రబలమూ, శారీరక బలమూ మీకు ఎక్కడుంది? యుద్దంలో ఆ ఒక్క బాలుడిని కాపాడలేని 
అసమర్గు లయ్యారు. ఎంత హైన్యాన్ని సహించారు? ఇది నిందాకరం కాదా! మిమ్మల్ని మరొకటి అనటం ఎందుకు? 


విశేషం: మిమ్మల్ని వేరే అనటం అనవసరం. ఇంత తక్కువతనానికి పాల్పడి అసమర్జులై ఒక బాలుడిని కాపాడలేకపోయారు. 
తక్కువతనానికి ఓర్చినారు. తక్కువ అననేలా? అని అర్జునుడు ఆవేదనను వ్యక్తం చేయడంలో సాధారణ విషయాన్నే కొంత 
విలక్షణంగా చెప్పటం జరిగింది. ఇట్టి తెలుగు పలుకుబడి వల్లనే మహాభారతకథ మన ఆంధ్రప్రాంతానికి చెందిందా? అనిపిస్తుంది. 
శరీరబలమూ - అ(స్త్రబలమూలేని ఇంత చవటలని తెలియకపోయెనే? అసంఖ్యాకంగా ఇందరుండి కూడా ఒక్క పిల్లవాడిని 
దక్కించుకొనలేకపోయారు. ఇంత హీనత్వానికి సహించారు. ద్విత్వకకార (ప్రాసలో మిక్కిలి బలాన్ని నొక్కి చెప్పడమే కాకుండా 
అది ఒక్క బాలుడిని కాపాడటానికి సహకరించలేదే అన్న వెక్కసం నిందార్థంలో ప్రతిఫలించింది. తిక్కన పదప్రయోగ వైచిత్రిలో 
ఇట్టి వెన్నో! 


క. బలహీనులు సంగర భీ । తులు నగు మి మ్మెటి(గి యెటింగి తొలంగి తనూజుం 
దలంపక యొంటి మెలగు వెం । గలి నగు నను దూటజుకొందు.గా కే మందున్‌? 267 


ప్రతిపదార్థం: బలహీనులు= శక్తిలేనివారు; సంగరభీతులు= యుద్దానికి భయపడేవారు; అగు+మిమ్మున్‌= అయిన మిమ్మల్ని; 
ఎజీ౮౧+ఎటిం౧= తెలిసి తెలిసీ; తాలంగి= వీడి; తనూజున్‌+తలశుక= కుమారుడిని గురించి స శ్రరించకుండా; ఒంటిమెలంగు+వెంగలిన్‌= 
ఒంటరిగా ఉండే మూఢుడిని; అగు+ననున్‌= అయిన నన్ను; దూజుకొందున్‌+కాక= నిందించుకొంటాను కాని; ఏమి+అందున్‌= 
ఏమి అనగలను? 


తాత్పర్యం: మీరు యుద్దానికి భయపడేవారని, బలం లేనివాళ్ళనీ తెలిసి తెలిసీ, కుమారుడిని గూర్చి తలచకుండా 
ఒంటిగా ఉండిపోయిన మూఢుడిని అయిన నన్ను నేనే నిందించుకొంటాను. ఇంతకంటె ఏమనగలను? 


విశేషం: చివరకు ఈ పద్యంలో మిమ్మల్ని అనడం ఎందుకు? మీరు ఎటువంటివారో తెలిసికూడా నేను ఆ సమయానికి కుమారుడికి 
దూరంగా ఉండి, వాడిని గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఒంటరి మూఢుడనయ్యాను. నన్ను నేను నిందించుకొనటం 
తప్ప మిమ్మల్ని అనటం కూడా తప్పే అంటున్నాడు. ఎదుటివాళ్లను తిట్టటం కంటే తన్ను తానే నిందించుకొనటంలో ఎంతో 
బలీయమైన అధిక్షేపం పరోక్షపద్దతిలో అభివ్యక్తమౌతూ ఉంటుంది. 'ఒంటి మెలంగు వెంగలి' అనే ప్రయోగంలో ప్రతిపదమూ 
సాభిప్రాయం. ఈ అచ్చతెలుగు ప్రయోగం తిక్కన అర్ధగౌరవ స్ఫూర్తికి దృష్టాంతం. జాతీయమైన తెలుగు పలుకుబడిలో అవి 
అలతి అలతి పదములైనప్పటికి ఎంతో విశాలమైన అర్థం ఏ విధంగా అభివ్యక్తమౌతుందో సై మాటలు తెలుపుతూ ఉన్నాయి. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 263 


తే. మానుసులు వోలె నున్నార; లేను లేని । తఖి మహాగుణశాలి నా తనయు. గాచి 
కొనం గడంగర? సింగారమునకు. గాక | మటువులును గైడువులు మీకు మానమునకె? 268 


ప్రతిపదార్థం: మానుసులు+పోలెన్‌+ఉన్నారలు= మానవుల ఆకారంలో ఉన్నారు; ఏను, లేని, తటిన్‌= నేను లేని సమయంలో; 
మహాగుణశాలిన్‌= ఉత్తమ గుణాలతో ప్రకాళించేవాడిని; నా తనయున్‌= నా కొడుకును; కాచికొనన్‌+కడంగరు+అ= రక్షించటానికి 
ప్రయత్నించలేదు కదా!; సింగారమునకున్‌+కాక= అలంకారానికి కాకుండా; మజువులున్‌= కవచాలు; కైదువులున్‌= ఖడ్లాలు; 
మీకున్‌= మీకు; మానమునకున్‌+ఎ?= అభిమానానికా? 


తాత్పర్యం: మీరు మానవాకారాలతో ఉన్నారు అంతే. నేను లేని సమయంలో ఉత్తమగుణాలతో ప్రకాశించే నా 
కొడుకును రక్షించటానికి మీరు కొంతైనా ప్రయత్నించారా? మీకు ఈ కవచాలూ, ఖడ్లాలూ అలంకారానికే కాని 
అభిమానానికి కాదా?” 


విశేషం: 'మానుసులు వోలె నున్నారు” అనే ప్రయోగంలో మానిసి శబ్దానికి కేవలం మనుష్యుడు అనే అర్థాన్నే కాక యోధుడు, 
భటుడు అనే అర్జాలనుకూడా (గ్రహించవచ్చును. మణువులు కైదువులు ధరించేవాళ్ళు యోధులు. ఇక్కడ యోధులు మాదిరి 
అవి ధరించినందువలన మానుసులుగా ఉన్నారే కాని నిజానికి మీకు మగతనం లేదు అని భావం. స్త్రీలు సింగారాన్ని ఇష్టపడతారు. 
మానిసి అనగా మనుష్య (స్తీ, మీరూ ఆడంగుల మాదిరి ఆభరణ(ప్రాయంగా ధరించేవారే కాని అభిమానం ఎక్కడపోయింది? 
అంటున్నాడు. పౌరుషాన్ని ప్రకటించలేని ఆయుధాలు వట్టి తొడవులే కాని ప్రయోజనం ఏమిటి అని భావం. మానుసులు అని 
ఆద్యక్షరాన్ని దీర్భంగా చెప్పటంలో ఎంతో వెక్కసం కాకుధ్వనిలో స్ఫురిస్తూ ఉన్నది. అభిమానం ఆవంతకూడా లేని మీరూ మనుషులేనా 
అనటం ఎత్తిపొడుపు. ఆవేదనతోడి అవహేళనకు ఇది పరకాష్ట 


వ. అనిభంగించి యూర్వులు సందడింప మొగంబు బిగువారం గ్రోధశోకంబులు మనంబున. బెనంగొనం గన్నీ 
రొలుక నూరకున్న, నెల్లవారు నతనికి మాటుపలుకను దేటఖిచూడను వెజచియుండి; రప్పు డచ్యుతుం 
డొక్కరుండు ననునయాలాపంబులం దేర్పుచుండం బాండవాగ్రజుండు గుపితాఖండలనిభుండగు నా 
సవ్యసాచితో సాంత్వన స్వరంబున నిట్లనియె. 269 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; భంగించి= అవమానకరంగా మాట్లాడి; ఊర్పులు= నిట్టూర్పులు, దీర్భంగా నిశ్చాసాలు; 
సందడింపన్‌= అతిశయించగా; మొగంబు= ముఖం; బిగువారన్‌= (గర్వం) అభిమానంతో అతిశయించగా; క్రోధ+శోకంబులు= కోపమూ, 
దుఃఖమూ; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= ఆవరించగా; కన్నీరు+ఒలుకన్‌= బాప్పజలం స్రవింపగా (కారగా); ఊరక+ఉన్నన్‌= 
మౌనంతో ఉండగా; ఎల్లవారున్‌= అందరూ; అతనికిన్‌= అర్జునుడితో; మాణుపలుకను= మారుమాటాడటానికి; తేజిచూడను= బాగా 
పరికించటానికి; వెజచి+ఉండిరి= భయపడి ఉన్నారు; అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు+ఒక్కరుండు= కృష్ణు డొక్కడు; 
అనునయ+ఆలాపంబులన్‌= ఊరడింపు మాటలతో; తేర్పుచుండన్‌= ఓదారుస్తూ ఉండగా (ప్రసన్నత కలిగిస్తూ ఉండగా); ఆ 
పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు; కుపిత+ ఆఖండలనిభుండు+అగు= కోపించిన ఇంద్రుడితో సమానమైన వాడైన; ఆ+సవ్యసాచితోన్‌= 
ఆ అర్జునుడితో; సాంత్వన స్వరంబునన్‌= ఊరడించే (ఓదార్చే) ఎలుగుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఆవిధంగా అవమానకరంగా మాట్లాడి, నిట్టూర్పులు నిగిడించి, ముఖం బిరుసెక్కగా, కన్నీరు కారగా, 
కోపం దుఃఖం మనస్సులో పెనగొనగా అతడు ఊరకుండినప్పుడు, అందరూ అతడివైపు తేరిచూడటానికీ, అతడితో 
మారుపలకటానికీ భయపడ్డారు. అప్పుడు కృష్ణు డొక్కడే ఉపశమన వాక్యాలతో తేర్చుతూ ఉండగా, కోపించిన 
ఇం(ద్రుడివలె ఉన్న అర్జునుడితో ధర్మజుడు ఊరడించే స్వరంతో ఇట్టా అన్నాడు. 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఏడూ, కోపమూ రెండూ ఒక్కమారుగా సంగమించినప్పుడు ముఖాన్ని బిగించటం కన్నీరుకార్భటం సహజం. అది ఎంతో 
గంభీరంగా చూచేవారికి కనిపిస్తుంది. ఆ సందర్భంలో ఎదుటివారు ఊరక చూస్తూ ఉండటం తప్ప ఒక్కమాటకూడా మాటాడలేరు. 
కోపతాపాలు పెనవేసికొన్న వ్యక్తితో సామాన్యులు ఎదురుగా మాటాడలేరు. అన్నింటికీ అతీతుడైన అసాధారణ వ్యక్తి మాత్రమే 
ఆ సందర్భంలో ఓర్పుతో ఓదార్పు చెప్పగలుగుతాడు. 


ధర్మరా జర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు సెప్పుట (సం. 7-51-1) 


సీ. _“అనఘ! సంశప్తక హననంబునకు నీవు । సనిన నొడ్డన మేర్చికొని కడంగి 


నడచి ద్రోణుని. దల(పడితి మవ్వీరు మో । హర మేము సొర. జాలమైతి మనంగ 
నేల తద్దాణార్చు లేర్చిన నక్కడం । దేజిచూడను లేక త్రిప్పికొంటి 
మమ్మైొన భేదింప నభిమన్యు( డోపు( బొ । మృనియెడు తలు నా కపుడు పుట్టి, 


ఆ. వానిం బిలిచి “నీవు వాకిలి. బుచ్చు మం । దటిము మొగ్గరంబు6 దజీయఈ. జొచ్చె 
దము వడిని భవత్సథంబుని ననుడు నం । భోధి సొచ్చు కరటి పోల్కిం జొచ్చి. 270 


ప్రతిపదార్థం: అనఘ!= దోషరహితుడవైన ఓ అర్జునా! నీవు; సంశప్తక, హననంబునకున్‌= సంశప్రకుల వధించటానికి; చనినన్‌= 
వెళ్ళగా; ఒడ్డనము+ఏర్చికొని= వ్యూహాన్ని పన్ని; కడంగి= పూని; నడచి= ముందుకు కదలి; (ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; 
తలపడితిమి= తాకాము; ఆ+వీరు+మోహరమున్‌= ఆ వీరుడి వ్యూహాన్ని; ఏము= మేము; చొరన్‌+చాలము+ఐతిమి= ప్రవేశింపలేక 
పోయాము; అనంగన్‌+ఏల?= అనటం ఎందుకు?; తద్‌+బాణ+అర్చులు= అతడి బాణాల జ్వాలలు; ఏర్చినన్‌= కాల్చగా; అక్కడన్‌= 
ఆ వైపున; తేజీచూడను లేక= తలెత్తి చూడటానికి సాధ్యం కాక; త్రిప్పికొంటిమి= వెనక్కు మరలాము; ఆ+మొనన్‌= ఆ సేనను; 
భేదింపన్‌= భేదించటానికి (చీల్చటానికి); అభిమన్యుండు+ఓపున్‌+పొమ్ము= అభిమన్యుడు సమర్గుడౌనుపో; అనియెడు తలటు= 
అనే ఉద్దేశం; అపుడు= ఆ సమయంలో; నాకున్‌= నాకు; పుట్టి= కలిగి; వానిన్‌+పిలిచి= ఆ అభిమన్యుడిని పిలిచి; నీవు; 
వాకిలిన్‌+పుచ్చుము= త్రోవను కలిగించుము; అందజుమున్‌= మేమంతా; మొగ్గరమున్‌= వ్యూహాన్ని; వడిన్‌= వేగంగా; 
భవత్‌=+పథంబునన్‌= నీ దారిలోనే; తజియన్‌+చొచ్చెదము= సమీపించగా ప్రవేశిస్తాము; అనుడున్‌= అనిన పిదప; అంభోధిన్‌+చొచ్చు= 
సముద్రాన్ని (ప్రవేశించే; కరటి+పోల్కిన్‌= ఏనుగు వలె; చొచ్చి= (ప్రవేశించి. 


తాత్పర్యం: “దోష రహితుడవైన అర్జునా! నీవు సంశప్తకులను చంపటానికి అటు పోగా, వ్యూహాన్ని పన్ని పూని 
ముందుకు నడచి (ద్రోణుడితో ఎదుర్కొన్నాము. అతడు పన్నిన వ్యూహాన్ని మేము (ప్రవేశింపలేకపోయాం అని 
అనటం ఎందుకు? అతడి బాణజ్యాలలు మండించగా అక్కడ తలెత్తి చూడటానికి కూడా వీలుకాక వెనక్కు 
మరలాము. ఆ మొన భేదించటానికి అభిమన్యుడు సమర్థుడు అనే తలపు నాకు కలిగింది. అప్పుడు అభిమన్యుడిని 
పిలిచి 'నీవు త్రోవ కల్పిస్తే మేమందరమూ వేగంగా నీవు కల్పించిన దారిలోనే (ప్రవేశిస్తాము' అనగానే అతడు 
సముద్రాన్ని ప్రవేశించే ఏనుగు విధంగా లోనికి చొచ్చాడు. 


విశేషం: అలం: ఉపమ. ప్రస్తుత ఆటవెలదిలో అభిమన్యుడు మొగ్గరాన్ని ప్రవేశించే విషయం ప్రతిపాదితం. 'వాకిలిం బుచ్చుము” 
అనే ప్రయోగం ద్వారంలో దారి ఏర్పరచే అనే అర్థంలో ప్రయుక్తం. 'అంభోధి జొచ్చు కరటి'కి అభిమన్యుడు పోల్చబడ్డాడు. అరణ్యంతో 
రణరంగాన్ని పోల్చి ఉంటే అభిమన్యుడిని సింహంగా పేర్కొని ఉండవచ్చును. కానీ ఇక్కడ సముద్రంలో (ప్రవేశించే ఏనుగుగా 
ఉపమింపబడ్డాడు. నీళ్ళలోకి ఎంతో ఆసక్తిగా ఏనుగు (ప్రవేశిస్తుంది. అందులో ఆనందంగా క్రీడిస్తూ ఉంటుంది. ఏదైనా మొసలి 
పట్టుకుంటే దాని బలం ముందు దీని బలం హుళక్కి. అట్లని ఊరక ఉంటుం దని కాదు. ఎంతగా తన శక్తి సామర్థ్యాలు చూపినా, 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 265 


అడ్డంకి ఏర్పడినప్పుడు ఏమీ చేయలేదు. చివరకు అంత పెద్ద ఏనుగు అక్కడ బందీగా చిక్కుకొని పోతుంది అనే భావం ఈ 
ఉపమానంలో సూచితం. 
క నీ యుపదేశము( దనచే । దోయి బలువు( దోడు గాగ ద్రోణు( గడచి వే 

పోయి మొన జొచ్చి సైన్యము | పాయ వడ6గ6 గలయగం జెదరం బజివంగ. జేసెన్‌. 271 


ప్రతిపదార్థం: నీ+ఉపదేశమున్‌= నీవు నేర్పి ఉండటమున్నూ; తనచేదోయి బలుపున్‌= తన రెండు భుజాల దృఢత్వమున్నూ; 
తోడుకాంగన్‌= సహాయం కాగా; (ద్రోణున్‌+కడచి= (ద్రోణుడిని దాటి; వే+పోయి= వేగంగా పోయి; మొనన్‌+చొచ్చి= వ్యూహాన్ని 
దూరి; సైన్యము పాయవడంగన్‌= వ్యూహం రెండుగా చీలినట్టుగా; కలంగన్‌= కలత పొందేటట్టు; చెదరన్‌= చెదరిపోయేటట్టు; 
పఅవంగన్‌= పారిపోయేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: నీవు నేర్పిన విద్యా, తన రెండు భుజాలశక్తీ అండగా ఉండగా (ద్రోణాచార్యులను దాటి, వేగంగా 
వ్యూహాన్ని చీల్చి కౌరవసైన్యం కలతతో చెదిరి పోయేటట్టు చేశాడు. 


నిశేషం: ఈ కందపద్యం చివరిపాదంలో ఒకటికి నాలుగు క్రియలను వరుసగా ప్రయోగిస్తూ అవి అన్నీ సర్వలఘువులుగా 
అభిమన్యుడి ఉరవడినీ, లాఘవాన్నీ ధ్వనింపజేసేటట్టు తిక్కన ప్రయోగించాడు. ఇందు 'పాయ”లోని ఆది దీర్జాక్షరం సైన్యాన్ని 
భేదించటాన్ని వ్యంజింపజేస్తూ ఉన్నది. ఏ విషయమునైనా అందంగా కందంలో నిబంధించగలిగే శిల్పకళలో తిక్కన సిద్ధహస్తుడు. 
ఈ కళానైపుణ్యం ఇందులో ఛాయామా(త్రంగా ప్రదర్శించబడింది. 
క కని కుంభజముఖ్యులు వా । నిన పొదువ(గ నేము. జొచ్చి నిరతిశయ రయం 

బున వానికి. దోడ్పడుటకు6। జన( జన మా కడ్డపడియె సైంధవు(డు వడిన్‌. 272 


ప్రతిపదార్థం: కుంభజముఖ్యులు= |ద్రోణాచార్యాదులు; వానిన్‌+అ= ఆ అభిమన్యుడినే; పొదువ(గన్‌= కమ్ముకొనగా; కని= చూచి; 

ఏమున్‌= మేమున్నూ; చొచ్చి= (ప్రవేశించి; నిరతిశయరయంబునన్‌= అధికవేగంతో; వానికిన్‌= ఆ అభిమన్యుడికి; 

తోడ్సడుటకున్‌+చనన్‌+చనన్‌= సహాయపడటానికి పోగా పోగా; వడిన్‌= వేగంగా; సైంధవుండు= జయ॥ద్రథుడు; మాకున్‌= మాకు 
అందరికీ; అడ్లపడియెన్‌= అడ్డుపడ్డాడు. 
co ట్‌ GG 

తాత్సర్యం: ద్రోణాదులు ఆ అభిమన్యుడినే చుట్టుముట్టి కమ్ముకొనగా చూచి, మేమున్నూ ప్రవేశించి, అధికవేగంతో 

అభిమన్యుడికి సహాయపడాలని అతిప్రయత్నంతో పోగా, మమ్మల్ని జయ।ద్రథుడు అడ్డుకొన్నాడు. 

విశేషం: 'చనన్‌ చనన్‌' అనే ద్విరుక్తి 'నిరతిశయ రయాన్ని సూచిస్తూ ఉన్నది. అభిమన్యుడిపై ఉండే వాత్సల్యాతిశయాన్నీ, అతడికి 

ఏమి ముప్పు జరుగుతుందో - తప్పించాలి అనే జాచిత్యాన్నీ ఒకటికి రెండు మార్లు వెంట వెంటనే ఉపయోగించిన ఆ (క్రియాపదాలు 

సూచిస్తున్నాయి. పాండవు లెంతగా వ్యూహాన్ని ప్రవేశించటానికి తొందరపడ్డారో దానిని మించిన మహావేగం సైంధవుడిలో చోటు 
చేసికొన్నది. 

వ. అతండురుద్రవరానుభావంబునం జేసి యక్షుద్రబలుం డగుటనే మతని మిగులం జాలక చిక్కితి; మా సౌభద్రుం 
జుట్టుముట్టి గురుకర్ణ కృతవర్మ కృపగురు పుత్తాది యోధవీరులు పెక్కండ్రు సిక్కు వజుపం, జేవ సెడక వాండు 
బలంబు మెజయ(౯జలంబు నెజయ నా రాధేయ ప్రముఖులం బజిపియు, బృహద్దల లక్ష్మణ ప్రభృతులగు రాజుల 
రాకుమారుల( బలువురం జంపియు, సొంపారెం; బదంపడి పదాతియు గదాపాణియునై రథాంగపాణి 


యల్లుండు దూంగాడుచుం బోరాడునెడ దుశ్శాసన తనయుండు దాఢి వానిచే విరథుండై తానును గదగొని 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెలుచం దలంపడియె; నత్తెఅింగున నైన గదారణంబున వారిరువురుం బరస్పర నిహతులై పడి; రివ్విధంబున 
నక్కుమారుండు దన తంగ్రులకును మామలకును రూఢియగు రణక్రీడం గీర్తిపరిస్పూర్తియు నాకలోక 
సుఖంబునుం జేకొనియె' నని చెప్పుటయు. 273 


ప్రతిపదార్థం: అతండు= ఆ సైంధవుడు; రుద్రవర+అనుభావంబునన్‌+చేసి= శివుడి వరంయొక్క (ప్రభావంచేత; 
అక్షుద్రబలుండు+అగుటన్‌= మహాబలుడు కావటంవలన; ఏము= మేము; అతనిన్‌= ఆ సైంధవుడిని; మిగులన్‌+చాలక= మీరలేక; 
చిక్కితిమి= చిక్కుకొన్నాము; ఆ+సౌభ(ద్రున్‌= ఆ అభిమన్యుడిని; చుట్టుముట్టి= కమ్ముకొని; గురు, కర్ల, కృతవర్మ, కృప, 
గురుపుత్ర+ఆది, యోధవీరులు= ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైన యుద్దవీరులు; 
పెక్కం(డ్రు= అనేకులు; చిక్కు+పణుపన్‌= ఇరుకునపెట్టగా; చేవ+చెడక= (సామర్థ్యం) ధైర్యం నశించక; వాండు= ఆ అభిమన్యుడు; 
బలంబు మెజియన్‌= శక్తి ప్రకాశించేటట్టుగా; చలంబు నెజయన్‌= మాత్సర్యం అతిశయించేటట్టు;: ఆ+రాధేయ '్రముఖులన్‌= 
ఆ కర్గుడు మొదలైన ్రసిద్దులను; పజపియున్‌= (అవమాన పరచియు) పరుగెత్తేటట్టు చేసియూ; బృహద్బల, లక్ష్మణ, 
ప్రభృతులు+అగు, రాజులన్‌= బృహద్బ్చలుడు, లక్ష్మణకుమారుడు మొదలైన వాళ్ళు అగు రాజులను; రాజకుమారులన్‌= 
రాజకుమారులను; చంపియున్‌= సంహరించియున్నూ; సొంపారెన్‌= అందగించాడు; పదంపడి= పిమ్మట; పదాతియున్‌= 
కాలిబంటున్నూ; గదాపాణియున్‌+ఐ= గదను చేతిలో ధరించినవాడున్నూ అయి; రథాంగపాణి+అల్బుండు= చక్రాన్ని చేతిలో 
ధరించిన కృ(విష్ణుని యొక్క మేనల్లుడు; తూంగాడుచున్‌= ఊగుతూ; పోరాడు+ఎడన్‌= యుద్దం చేసే సందర్భంలో; దుశ్శాసన 
తనయుండు= దుశ్శాసనుడి కొడుకు; తాంకి= ఎదుర్కొని; వానిచేన్‌= ఆ అభిమన్యుడిచేత; విరథుండు+ఐ= రథంలేనివాడై; 
తానునున్‌= తానున్నూ (ఆ దుశ్నాసనుడి కొడుకున్నూ); గదన్‌+కొని= గదను తీసికొని; పెలుచన్‌= ఆగ్రహంతో; తలపడియెన్‌= 
ఎదిరించాడు; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; ఐన= అయినటువంటి; గదారణంబునన్‌= గదాయుద్దంలో; వారు+ఇరువురున్‌= 
ఆ ఇద్దరూ; పరస్పర నిహతులు+ఐ= ఒకరి నొకరు చంపుకొన్నవారై; పడిరి= నేలకూలారు; ఈ+విధంబునన్‌= ఇట్టా; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు (కుమారుడు); తన తండ్రులకునున్‌= తన తండ్రులకూ; మామలకును= మామలకూ; 
రూఢి+అగు= (ప్రసిద్దమైనదైన; రణక్రీడన్‌= యుద్దవిహారంలో; _ కీర్తి+పరిస్ఫూర్తియున్‌= యశస్సు యొక్క పరిపూర్ణతనూ; 
నాకలోకసుఖంబునున్‌= నాక (స్వర్గ) లోకసౌఖ్యాన్ని; చేకొనియెన్‌= పొందాడు; అని= ఆ ప్రకారంగా; చెప్తుటయున్‌= చెప్పగా. 
తాత్సర్యం: సైంధవుడు రుద్రుడి వరబలంవలన అజేయుడు కావటంతో మేము అతడిని మించి ముందుకు 
పోలేక ఆగిపోయాము. గురు కర్ల కృతవర్మ కృపాశ్వత్హామాది యోధులు పెక్కుమంది అభిమన్యుడిని చుట్టుముట్టి 
చిక్కులు పెట్టినా, వెనకాడక అతడు బలం, మాత్సర్యం |ప్రకాశించగా కర్ణాది వీరులను పారద్రోలాడు. బృహద్చలుడు, 
లక్ష్మణుడు మొదలైన రాజులను, రాకుమారులను చాలామందిని చంపాడు. ఆ తరువాత పాదచారి అయి చేతితో 
గద తిప్పుతూ, తూగుతూ పోరాడే సమయంలో దుశ్శాసనుడి కొడుకు ఎదుర్కొన్నాడు. ఇరువురూ గదలతో యుద్దం 
చేసి; ఒకరు నొకరు చంపుకొని నేలకూలారు. ఈ విధంగా అభిమన్యుడు తన తం్రిడులకూ, మామలకూ 
యుద్దక్రీడలో కీర్తిని తెచ్చాడు. స్వర్గలోక సుఖాలు పొందాడు అని చెప్పగా. 


విశేషం: విషయాన్ని విపులంగా విడమరచి వివరించటానికి వచన రచన ఏ విధంగా అనుకూలిస్తుందో (ప్రస్తుత యుద్దవర్లనలో 
ప్రకటితం. ఎవ్వరెవ్వరు ఏ రీతిలో ఎదుర్కొన్నారో వారిని అభిమన్యుడు ఏ రూపంలో రూపుమాపాడో వివరించటానికి ఈ వచనం 
ఉద్దేశించబడింది. తిక్కన కేవలం అర్థగౌరవ దృష్టితోనే రచన చేస్తాడు. శబ్దసౌందర్యాన్ని అంతగా పాటించడు - అని పలువురు 
భావిస్తారు. కానీ ఆ రెండింటినీ సమన్వయపరుస్తూ అనితరమైన గాంభీర్యాన్నీ సౌందర్యాన్నీ తన కూర్చు నేర్పులో (ప్రదర్శించిన 
సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. 'రుద్రవరం - అక్షుద్రబలం - సౌభద్రుండు” పెక్కండ్రు చిక్కుపణుప చేవ సెడకి. 'బలంబు 
మెజయ6(జలంబు నెజయి'” వంటి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చును. 'రథాంగపాణి అల్టుండు” అనటంలో అభిమన్యుడు పదాతియె 
చక్రాన్ని ధరించి చేసిన యుద్దం సూచితం. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 267 


క తెల్లముగ సుతుపడుట విని । జల్లని డెందంబు సెదర, సంధులు ప్రిదులం, 
దల్లడ మగ్గలమై మూ । ర్లిల్లై నరుండు బంధు లెల్ల జేష్టలు దక్కన్‌. 274 


ప్రతిపదారం: సుతుపడుట= కుమారుడు మరణించటం; తెల్లముగన్‌= స్పష్టంగా; విని; డెందంబు= హృదయం; 
జల్లని+చెదరన్‌= జల్లుమని చెదరిపోగా; సంధులు+ప్రిదులన్‌= కీళ్ళు సడలిపోగా (ఊడిపోగా); తల్లడము= దుఃఖం; 
అగ్గలము+ఐ= అధికమై; బంధులు+ఎల్లన్‌= చుట్టాలు అందరూ; చేష్టలు+తక్కన్‌= చేతలు ఉడిగి ఉండగా; నరుండు= 
అర్జునుడు; మూర్చిల్లెన్‌= సొమ్మసిల్లాడు. 


తాత్సర్యం: కుమారుడి మరణం స్పష్టంగా విని, గుండె జల్లుమని చెదరిపోగా, ఎక్కడి కీళ్ళక్కడ ఊడిపడేటట్టు 
అధిక దుఃఖంతో అర్జునుడు సొమ్మసిల్లి పడిపోయాడు. బంధువులందరూ నిశ్చేష్టు లయ్యారు. 


నిశేషం: ద్విరుక్తలకారపొనఃపున్యం వలన గుండె రుల్లుమనే తల్లడపాటు, విలవిలలాడుతూ సొమ్మసిల్లి పడిపోయే పరిస్టితి 


వ్యంజించబడ్డాయి. 
యి 


వ. ఇట్లు పరవశుండైన( గృష్టయుధిష్టిరులు గరతలంబుల నెత్త, నొక్కింతసేపునకు సేదదేటి సైంధవుం దలంచి 
యతండు. 2/75 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; పరవశుండు+ఐనన్‌= ఒళ్ళు మరచినవాడు కాగా; కృష్ణయుధిస్టిరులు= కృష్ణుడున్నూ, ధర్మరాజున్నూ; 
కరతలంబులన్‌= తమ అరచేతులతో; ఎత్తి= పైకెత్తగా; ఒక్కింత సేపునకున్‌= కొంచెం సేపటికి; సేదదేజి= సొమ్మదెలిసి; 
సైంధవున్‌+తలంచి= జయ(ద్రథుడిని తలచుకొని; అతండు= అర్జునుడు. 


తాత్సర్యం: ఈ విధంగా సొమ్మసిల్లగా కృష్ణుడూ, ధర్మరాజు కలిసి అతడిని తమ చేతులతో ఎత్తిపట్టారు. 
కొంతసేపటికి అతడు తేరుకొని సైంధవుడిని తలచి. 


ఆ. అవుడు గజిచి యెట్డ నగు నాననంబుతో । బొమలు ముడిచి, చెమట పొడమ, మేను 
కంప మొందం గనలు గదిరిన కటికి న । వ్వెసక మెస(గ నన్న కిట్టు లనియె. 276 


ప్రతిపదార్థం: అవుడు+కబచి= పెదవి కొటికి; ఎజ్జన+అగు+ఆననంబుతోన్‌= జేగురించిన ముఖంతో; బొమలు ముడిచి= 
కనుబొమలు ముకుళించి; చెమట పొడమన్‌= (శరీరంలో) చెమట పుట్టగా; మేను+కంపము+ఒందన్‌= ఒళ్ళు వణకిపోగా; కనలు, 
కదిరి, కటికి, నవ్వు= కోపం అతిశయించిన [క్రూరమైన నవ్వు; ఎసక మెసంగన్‌= ఒప్పుతూ ఉండగా; అన్నకున్‌= ధర్మరాజుకు; 
ఇట్టులు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: పెదవి కొరికి, జేగురించిన ముఖంతో కనుబొమలు ముడిచి, ఒళ్ళంతా చెమట పుట్టగా, వణికిపోతూ 
కోపం అతిశయించిన (క్రూరమైన నవ్వు నవ్వి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


నిశేషం: అర్జునుడు అంతకు మునుపే దుఃఖాతిశయంతో ఒళ్ళుమరచి సొమ్మసిల్లి పడిపోయాడు. తేరుకున్న తరువాత పట్టరాని 
కోపం సైంధవుడిపైన కలిగింది. ఎక్కువ కోపం వచ్చినప్పుడు శారీరకంగా ఎటువంటి మార్పులు వస్తాయో ఈ ఆటవెలది పద్యంలో 
తిక్కన చాలా చక్కగా వివరించాడు. ఆయన ఈ భారతంలో ఎన్నో నవ్వులను ప్రస్తావించి ఉన్నాడు. కోపం అతిశయించినప్పుడు 
కలిగే నవ్వును ఆయన ఇక్కడ కటికి నవ్వు అని తెలిపాడు. బొమముడిపాటు, చెమట కలగటం, శరీరం కంపించటం వంటి 
సాత్మిక భావాలను ఆటవెలది పద్యంలో అర్థవంతంగా తిక్కన వివరించాడు. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. 'వినుయడీ! నాదు ప్రతిజ్ఞ నీవు నిఖిలోర్వీనాథులున్‌; సింధురా 
జు నవశ్యంబును నెల్లి సంపుదు భయస్టుండై నినుం జొచ్చినన్‌, 
వనజాక్షున్‌ శరణంబు వేండినను, గర్వం బేది నన్నుం దగం 
గనినం, బోరు దొటంగి పోయిన నెటుంగం గాని సత్యవ్రతా! 277 


ప్రతిపదార్థం: సత్యవ్రతా!= సత్యాన్నే నిష్టగా ఆచరించేవాడా (ధర్మరాజా!); నీవున్‌= నీవున్నూ; నిఖిల+ఉర్వీనాథులున్‌= ఈ రాజులు 
అందరున్నూ; నాదు+ప్రతిజ్ఞన్‌= నా (ప్రతినను; వినుండీ!= వినండి! భయస్టుండై= భయంతో కూడినవాడై; నినున్‌+చొచ్చినన్‌= 
నీ శరణు చొచ్చినప్పటికీ; వనజాక్షున్‌= శ్రీకృష్ణుడిని; శరణంబున్‌+వేండినన్‌= రక్షణ కోరినప్పటికీ; గర్వంబు+ఏది= గర్వం తొలగి; 
నన్నున్‌= నన్ను; తగన్‌= తగునట్టు; కనినన్‌= చూచినప్పటికీ; పోరు+తాజంగి+పోయినన్‌= యుద్దం చేయకుండా తొలగి 
పోయినప్పటికీ; ఎణుంగన్‌+కాని= తెలియనుగాని - చెప్పలేను కాని; ఎల్లి= రేపు; అవశ్యంబును= తప్పకుండా; సింధురాజున్‌= 
సైంధవుడిని; చంపుదున్‌= సంహరిస్తాను. 


తాత్పర్యం: సత్య(వ్రతుడవైన ఓ ధర్మరాజా! నీవూ, సమస్త రాజులూ నా (ప్రతిజ్ఞ వినండి. ఆ సైంధవుడు నిన్ను 
శరణుజొచ్చినా, కృష్ణుడిని రక్షణ కోరినా, గర్వం విడిచి నన్నే వచ్చి ఆశ్రయించినా, యుద్దం చేయకుండా కౌరవులను 
విడిచి మరెక్కడికైనా పారిపోతే చెప్పలేనుగాని, అట్టాకాని పక్షంలో రేపు తప్పకుండా అతడిని చంపి తీరుతాను. 


విశేషం: అర్జునుడు తాను ప్రతిజ్ఞ చేస్తూ అన్నను సత్యవ్రతా! అని సంబోధించటం విచిత్రంగా ఉన్నది. అతడు సత్యవ్రతుడై ఉంటేనే 
తన ప్రతిజ్ఞను వినటానికి అర్హుడు. ముఖ్యంగా అన్నను ఉద్దేశించి 'వినండీ' అని చెప్పుతూ ఉన్న ప్రతిజ్ఞ. ఎవరి దగ్గరనో చేసినందువలన 
sy యౌ యలు ఇ రి 
ఫలితం లేదు. సత్యవ్రతుల ముందు చెసిన ప్రతిజ్జే ప్రతిజ్ఞ అదే సత్వరం ఫలించటానికి సమర్థం. తన |ప్రతిజ్ఞకు సత్యవ్రతులు 
Sy ఇ యఖ ఇ 
సాక్షిభూతులు. సత్యాన్ని నిర్వహించటంలో అనుజులు అన్నను అనుసరించాలి. కాబట్టి 'నీవు అనుసరించే సత్యవ్రతం యొక్క ఫలితం, 
నిన్ను అనుసరించే నాలో కూడా ప్రస్తుతం సిద్ధించి తీరుతుం'దన్న (ప్రగాఢ విశ్వాసానికి ఈ సంబోధన ఎంతో సమర్థనీయంగా ఉన్నది. 
అన్న అజాత శత్రువు. ఆ సైంధవుడు వచ్చి శరణు కోరితే కాదనడు. అందువలన మొట్టమొదటగా 'నినుం జొచ్చినన్‌' అన్నాడు. 
అన్ని విషయాలలో నిరంతరం తమకు అండదండగా ఉండి కాపాడుతూ ఉన్న ఆ శ్రీకృష్ణుడు శరణాగత పరిరక్షకుడై సైంధవుడిని 
కాపాడటానికి ప్రయత్నించినా, చివరకు నన్నే వచ్చి ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్థించినా వాడిని వదిలేది లేదు - అని అర్జునుడు 
(ప్రతిజ్ఞ చేశాడు. ఈ చేసిన ప్రతిజ్ఞను బట్టి ఆ సైంధవుడు ఏ విధంగానూ తప్పించుకొనటానికి వీలులేదు అని స్పష్టమౌతూ ఉన్నది. 


ఇందుకు మూలం: తో “సత్యం నః ప్రతిజానామి | శ్యోస్మి హంతా జయ ద్రథమ్‌! 
నచేత్‌ వధభయాద్బీతో | ధార్తరా ప్లాన్‌ ప్రహాస్యతి॥ 
న చాస్మాన్‌ శరణం గచ్చేత్‌ । కృష్ణం వా పురుషోత్రమమ్‌। 
భనన్తం నా నుహారాజ శ్వో7స్మి హంతా జయ ద్రధమ్‌॥ (ద్రోణ. 51.20-21) 
క. బాలధ్వంసకు నా దు। శ్శీలుం గాచుటకు నన్ను! జెనకిన నస్త 
జ్వాలల గౌరవ యోధుల । దూలించుచు వాని గవియుదుం జటుల గతిన్‌. 278 


ప్రతిపదార్థం: బాలధ్వంసకున్‌= బాలుడిని హతం చేసిన వాడిని; ఆ+దుళ్ళీలున్‌= ఆ దుష్టస్వభావుడిని; కాచుటకున్‌= రక్షించటానికి; 
నన్నున్‌+చెనకినన్‌= నన్ను తాకితే; అస్త్రజ్యాలలన్‌= బాణాల మంటలచేత; కౌరవయోధులన్‌= కౌరవవీరులను; తూలించుచున్‌= 
పడగొడుతూ; చటుల గతిన్‌= తీవ్రవేగంతో; వానిన్‌+కవియుదున్‌= ఆ సైంధవుడిని ఎదుర్కొంటాను. 

తాత్సర్యం: బాలుడిని సంహరించినవాడూ, పరమ దుష్టస్వభావుడూ అయిన అతడిని (ఆ సైంధవుడిని) కాపాడటానికి 
నన్ను ఎదిరిస్తే బాణజ్యాలలతో ఆ కౌరవవీరులను నేలకూలుస్తూ, తీవ్రంగా ఆ సైంధవుడిని మార్కొంటాను. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 269 


ఆ. ఇట్లు సేయనైతి నేని గురుద్రోహి । గతికి, బ్రహ్మఘాతిగతికి, మద్య 
పానరతుని గతికి, మానార్హ జనపరి । వాదిగతికి( బోవువా(డ నధిప! 279 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇట్టు= ఈ విధంగా; చేయన్‌+ఐతిన్‌+ఏని= చేయలేకపోతే; గురు, ద్రోహిగతికిన్‌= గురుద్రోహం 
చేసినవాడి దుర్గతికి; బ్రహ్మ, ఘాతి, గతికిన్‌= (బ్రహ్మహత్య చేసినవాడి దుర్గతికి; మద్య, పానరతుని, గతికిన్‌= సుర లేక కల్హుయొక్క 
త్రాగటంలో ఆసక్తి కలిగిన వాడి దుర్గతికి; మాన+అర్హ, జన, పరివాది+గతికిన్‌= గౌరవ యోగ్యులు (పాత్రులు) అయిన వారిని 
నిందించినవాడి దుర్గతికి; పోవువాండన్‌= పోయిన వాడినౌతాను. 


తాత్పర్యం: రాజా! ఈ విధంగా చేయలేకపోతే, గురువుకు (ద్రోహం చేసినవాడు పొందే ఆధోగతికి, బ్రహ్మహత్య 
చేసినవాడికి కలిగే దుర్గతికి, మద్యాన్ని త్రాగటంలో ఆసక్తి కలిగినవాడికి, గౌరవయోగ్యులను నిందించినవాడికి 
ప్రాప్తించే దుర్గతికి పోయిన వాడినౌతాను. 


విశేషం: సైంధవుడిని రేపు సాయంకాలంలోపల సంహరించటం తథ్యం. ఎవరు వాడికి సాయం వచ్చినా తన ప్రతిజ్ఞ జరిగి తీరవలసిందే 
అని అంతకు ముందు నిర్దారణ చేసిన అర్జునుడు ఆ (ప్రతిజ్ఞను మరికొంత ఈ పద్యంలో తీవ్రతరం చేశాడు. గురుద్రోహం, 
(బ్రహ్మహత్య, మద్యపానం, గౌరవపాత్రులను నిందించటం - అనే దుర్గుణాలు కలవాడు ఎటువంటి అధోగతి పాలౌతాడో, అటువంటి 
దుర్గతి పాలౌతాను అని చెప్పాడు. ఇందులో మద్యపానం ఎంత హీనమైనదో తెలుపబడింది. అదే విధంగా గౌరవానికి అర్హులైన 
వారిని నిందించేవాడు కూడా లోకం దృష్టిలో ఎంత పతితుడో, వాడు పొందే దుర్గతి ఎంత అపకీర్తికరమో తెలుపబడింది. 


వ. మటియు నొక్క ప్రతిన యవధరింపుము. 280 
తాత్సర్యం: ఇంకా ఒక (ప్రతిజ్ఞ వినుము. 


చ. అనిమిష దైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం 

దునుముదు నెల్లి సైంధవుని. దోయజమిత్తుండు గ్రుంకకుండుము 

న్న నరవరేణ్య! యిత్తెజింగు నా కొనరింప(గ రాక యున్న నే 

ననలము సొచ్చువాండ నృపులందటు( జూడ(గ గాండివంబుతోన్‌.' 281 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= మానవశ్రేష్టా! (ధర్మరాజా!); అనిమిష= దేవతలు (రెప్పపాటులేనివాళ్ళు); దైత్య= రాక్షసులు (దితి 
కొడుకులు); కింపురుషులు= కొంచెం నరరూపం గల దివిజులు; ఆదిగా= మొదలుగా; ఎవ్వరు వచ్చి కాచినన్‌= ఎవరు వచ్చి 
రక్షించినా; తోయజమి(త్రుడు= సూర్యుడు; (క్రుంకకుండు మున్ను+అ= అస్తమించటానికి మునుపే; ఎల్లి= రేపు; సైంధవునిన్‌= 
జయ [ద్రథుడిని; తునుముదున్‌= సంహరిస్తాను; ఇత్తెజంగు= ఇలా; నాకున్‌= నాకు; ఒనరింపంగన్‌+రాక+ఉన్నన్‌= చేయడానికి 
కాకుండా ఉంటే; నృపులు+అందటున్‌= రాజులంతా; చూడ(గన్‌= చూస్తూ ఉండగా; గాండివంబుతోన్‌= గాండీవం అనే వింటితో 
కూడా; నేను= నేను; అనలము+చొచ్చువా(డన్‌= అగ్ని ప్రవేశం చేస్తాను. 


తాత్సర్యం: ధర్మరాజా! దేవతలు, రాక్షసులు కింపురుషులు మొదలగువారు ఎవ్వరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు 
అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే నేను గాండీవం 
తో కూడా అగ్నిలో దూకుతాను. 


విశేషం: ఇంతకు ముందు చేసిన ప్రతిజ్ఞల్లో మొదటిది తనకూ కృష్ణుడికీ ధర్మరాజుకూ సంబంధించినది. ఎదిరించిన కౌరవ సైన్యాన్ని 
మహావేగంతో సంహరిస్తాను అన్నాడు. అట్టా చేయలేకపోతే తన కెన్నో రకాల దుర్గతులు కలిగినట్లే అని తెలిపాడు. ప్రస్తుత ప్రతిజ్ఞ 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసే ముందు అన్నను సావధానుడవై విను మని హెచ్చరించాడు. 'అవధరింపుము” అని అదే పనిగా చెప్పటం వలన ఆ (ప్రతిజ్ఞ 
యొక్క తీవ్రత వ్యక్తమవుతుంది. ఇంతకుముందు ప్రతిజ్ఞలో కూడా “ఎల్లి” అని ఉన్నది. కాని 'ఎల్లి ఎంత లోపల” అనేది ఈ 
ప్రతిజ్ఞలో స్పష్టం చేశాడు. 'తోయజమిత్రుడు (గ్రుంకకుండుమున్న' అని కాలనిర్దేశం. ఈ ప్రతిజ్ఞ మూడవ పాదం మొదటి అక్షరం 
దగ్గర ఆగింది. అటుపై నరవరేణ్య! అని అన్నకు సంబోధన. ఏవార్థకంతో నిశ్చయంచేసిన (ప్రతిజ్ఞ ప్రకారం అక్కడకు సైంధవుడి 
తల తెగినట్టి. అయితే మరో విషయం ఉన్నది. 


ఒకవేళ ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోతే, దాని ప్రాయశ్చిత్తం ప్రతిజ్ఞ కంటె మహాభయంకరంగా ఉంటుంది. మూడవ పాదం రెండవ 
అక్షరం నుండి, ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే పరిణామం ఎంత దారుణంగా ఉంటుందో తెలుపబడింది. 'గాండీవముతో” నృపులందణు 
చూస్తూండగ, అనలము సొచ్చువాడ అని చెప్పాడు. అన్ని పనులలోనూ తన విజయనామ సార్ధక్యానికి సహకరించిన దివ్య సాధనం 
గాండీవం. గాండీవి అను పేరు అర్జునుడికి ఏర్పడింది గాండీవం వలననే. అంటే గాండీవం - తానూ వేరు వేరు కాదు. ప్రతిజ్ఞ 
నేరవేర్చకపోతే తనతోపాటు గాండీవం కూడా అగ్నిపాలు కావలసిందే అని నిష్కర్షగా చెపుతూ ఆ అస్త్రం యొక్క ఉత్కర్షను 
మరో విధంగా ఉట్టంకించాడు. 


అగ్నిలోనే ఎందుకు గాండీవంతో గాండీవి ప్రవేశిస్తాను అంటున్నాడో - ఇది కొంత ఆలోచించవలసిన విషయం. ఆ గాండీవం 
తనకు ఏ విధంగా లభించిందో దానితో ముడిపడి ఉన్నది దాని అంతం కూడా. అదే ఇందులో ఉన్న రహస్యం. 


గాండీవం దివ్యధనుస్సు. దానిని బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రుడు, వరుణుడు ఎన్నో వేల సంవత్సరాలు ధరించారు. చివరకు 
అది వరుణుడి దగ్గర నుండి అగ్ని (గ్రహించాడు. ఖాండవ దహన సందర్భంలో అగ్నిని ఇంద్రుడు బాధించకుండా కాపాడటానికి 
అగ్ని అర్జునుడికి ఇచ్చాడు. దానిని మరే ఆయుధం తాకినా అది బూడిదైపోవలసిందే. అదే అర్జునుడికి అతి ముఖ్యమైన ఆయుధం. 
అన్ని నుండి సంక్రమించిన ఆ దివ్యాస్తం తనతో కూడా మళ్ళీ ఆ అగ్నిలోనే ప్రవేశించటం జరగాలి అని అర్జునుడి ప్రతిజ్ఞలో 
ఉన్న అసలు రహస్యం. 

వ. అని పెలుచం బలికి, యప్పరమ కోదండంబు దెప్పించి, సజ్యంబు గావించి, గుణధ్వని నిగుడం జేయుటయుం 
బద్మనాభుండు పాంచజన్యంబు పూరించె, దేవేంద్ర పుత్రుండు దేవదత్తం బొత్తె; నన్నాదంబులును దత్తైనిక 
సింహనాదంబులును దూర్యనినదంబులును నింగి వొంగం జెలంగె; నగ్గాండీవంబును నృత్తంబు సేసిన 
చందంబు నొంది; నస్తంబు గవదొనలు వెలువడి వెలింగె; నయ్యవసరంబునం గొండొక దెలివొంది 
పవననందను. డప్పురందరనందను వదనంబు వీక్షించి. 282 


ప్రతిపదార్థం: అని= ఆప్రకారంగా; పెలుచన్‌= గట్టిగా, అతిశయముగా; పలికి= ప్రతిజ్ఞచేసి; ఆ+పరమ, కోదండంబున్‌= ఆ ఉత్కృష్టమైన 
విల్లును; తెప్పించి= తెచ్చేటట్టు చేసి; సజ్యంబు కావించి= నారి ఎక్కుపెట్టి; గుణధ్వని= అల్లైత్రాటిమోత; నిగుడన్‌+చేయుటయున్‌= 
వ్యాపించేటట్టు చేయగా; పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబున్‌+పూరించెన్‌= తన శంఖమైన పాంచజన్యాన్ని ఊదాడు; దేవేంద్ర 
పుత్రుండు= అర్జునుడు; దేవదత్తంబు+ఒత్తెన్‌= తన శంఖమైన దేవదత్తాన్ని ఊదాడు; ఆ+నాదంబులును= ఆ రెండు శంఖాల 
శబ్దాలున్నూ; తద్‌+సైనిక+సింహనాదంబులును= ఆ సేనలయొక్క గర్జనలవంటి అరపులున్నూ; నింగి= ఆకాశం; పొంగన్‌+చెలంగెన్‌= 
అతిశయించేటట్లు (ఉబ్బేటట్టు) ఒప్పింది; ఆ+గాండీవంబు= ఆ గాండీవం అనే విల్లు; నృత్తంబు చేసిన+చందంబున్‌+ఒందెన్‌= నర్తించిన 
విధంగా అయింది; అస్త్రంబు= బాణం; కవదొనలు= అమ్ముల పొదుల జంటలు; వెలువడి= వెలుపలికి వచ్చి; వెలింగెన్‌= ప్రకాశించాయి; 
ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; కొండొక= కొంత; తెలివొంది= సంతోషించి, వికాసాన్ని పొంది; పవననందనుండు= భీముడు; 
ఆ+పురందరనందను+వదనంబు= ఆ అర్జునుడి ముఖం; వీక్షించి= చూచి. 


తాత్పర్యం: అని గట్టిగా పలికి, ఆ దివ్యకోదండాన్ని తెప్పించి నారి సారించి గుణధ్వని చేశాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం 


పూరించాడు. అర్జునుడు కూడా దేవదత్తాన్ని ఒత్తాడు. ఆ నాదాలూ, సైనికుల సింహనాదాలూ, వాద్యరవాలూ కలిసి 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 271 


ఆకాశాన్ని అంటాయి. గాండీవం నృత్యం చేసినట్లయింది. అ(స్తాలూ, అమ్ములపొదులూ వెలువడి వెలిగాయి. ఆ 
సమయంలో కొంత తేరుకొన్న భీముడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. “అతి తీవ్రమైన నీదగు । ప్రతిన కుపోద్దలము గాంగ బరంగిన ధీరో 
ద్ధతి పాంచజన్య రవమున । ధృతి తూలక యున్నె కురుపతికి నింద్రసుతా!' 283 


ప్రతిపదార్థం: ఇంద్రసుతా!= అర్జునా! అతి తీవ్రము+ఐన= మిక్కిలి తీక్ష్‌ణమైన; నీది+అగు ్రతినకున్‌= నీ (ప్రతిజ్ఞకు; 
ఉపోద్బలము+కా(గన్‌= ప్రోత్సాహకంగా, ధైర్యం చెప్పినట్టుగా; పరంగిన= ఒప్పిన; ధీర+ఉద్దత= ధీరతతోడి ఉద్వృత్తికల (ధీరత 
మరియు ఆటోపంకల); పాంచజన్య, రవంబునన్‌= శ్రీకృష్ణుడి పాంచజన్యం అనే శంఖం యొక్క శబ్దంచేత; కురుపతికిన్‌= ఆ 
దుర్యోధనుడికి; ధృతి= ధైర్యం; తూలక+ఉన్ని?= చెడకుండా ఉంటుందా? 


తాత్పర్యం: 'ఓ అర్జునా! మిక్కిలి తీవ్రమూ, కఠోరమూ అయిన నీ ప్రతిజ్ఞకు ప్రోత్సాహకంగా (ధైర్య గాంభీర్యాలూ, 
గర్యోద్దీపనలూ) ధీరతా, ఆటోపమూ కలిగిన శ్రీకృష్ణుడి పాంచజన్యం యొక్క మోతతో ఆ దుర్యోధనుడి ధైర్యం 
నశించకుండా ఉంటుందా?” 


విశేషం: ఇంతకు పూర్వం వచనంలో కూడా 'పవననందనుడు ఆ పురందర నందనుని వదనంబు* అని పేర్కొనబడింది. ఇచ్చట 
భీముడు అర్జునుడిని సంబోధిస్తూ ఇం[ద్రసుతా! అని పేర్కొన్నాడు. అర్జునుడి ప్రతిజ్ఞా వాక్యాలు, వెంటనే పాంచజన్య దేవదత్తాలను 
పూరించటం - ఆ ధ్వని దేవేంద్రాదులను అలరించింది. ప్రతిజ్ఞ ఫలించాలంటే ముందుగా దేవతలు తథాస్తు అని అనుగ్రహించాలి. 
అట్టి అనుగ్రహాన్ని ఇంద్రుడు అతడి కుమారుడికి కలిగిస్తాడు అని సూచన. 


శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శబ్దం విజయుడి విజయానికి ఆమోదాన్ని తెలిపే ముందుసూచన. పాంచజన్య శబ్దం 
సాందీపని కుమారుడిని తెచ్చి ఇచ్చే సందర్భంలో యముడిని కూడా హడలెత్తించింది. ప్రభాసతీర్ణంలో చనిపోయిన గురుపుత్రుడిని 
అక్కడ పంచజనుడు అనే రాక్షసుడు మంగాడని భావించి వాడి శరీరాన్ని చీల్చగా అందులో ఉన్న శంఖమే పాంచజన్యమైంది. 
ఆ మహా గంభీర నినాదం దుర్యోధనుడి ధైర్యాన్ని తప్పక నశింపజేసి ఉంటుందని సారాంశం. 


వ. అని యగ్గించె; నా సమయంబునం గోపంబు పెంపునను బూనికిపై భరంబునను భీమసేనుని సల్లాప 
సాహారంబునను దన డెందంబు శోకంబు డిందువడం గలయం గనుంగొని విజయుని వంది 
మాగధసందోహంబులు సంస్తుతించె; నట్టియెడ నిక్కడ. 284 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; అగ్గించెన్‌= పొగడాడు; ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; కోపంబు+పెంపునను= 
కోధంయొక్క అతిశయంచేతను; పూనికిపైన్‌= ప్రయత్నంపై; భరంబునను= భారం చేతనూ (పూనికి+వైభవంబునను= 
ప్రయత్నంయొక్క విభవము చేతనూ); భీమసేనుని= భీముడి; సల్హాప సౌహార్దంబునను= హితవచనాలతోడి మంచి మనస్సు 
చేతనూ; తన= తనయొక్క (అర్జునుడియొక్క); డెందంబు+శోకంబు= మనస్సులోని దుఃఖం; డిందువడన్‌= తగ్గగా (అణగగా); 
కలయన్‌= అంతటా (బాగుగా); కనుంగొని= చూచి; విజయునిన్‌= అర్జునుడిని; వందిమాగధ సందోహంబులున్‌= స్తుతి పాఠకుల 
మొత్తములున్నూ; సంస్తుతించెన్‌= పొగడాయి; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఇక్కడన్‌= ఈ మన కురుసైన్యంలో. 


తాత్పర్యం: అని పొగడాడు; ఆ సమయంలో కోపతీ(వ్రతచేతను, ప్రయత్నాలు చేసే కార్యభారంచేతను, భీమసేనుడి 
హితవాక్యాల స్నేహభావంచేతను తన మనస్సు దుఃఖం తగ్గగా అంతటా కలయచూచిన అర్జునుడిని వందిమాగధగణాలు 
కీర్తించాయి. అదే సమయంలో మన కురుసైన్యంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


272 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క జననాథ! పాంచజన్య । ధ్వని గూడి చెలంగు దేవదత్తరవంబున్‌ 
విని, భీతి సంభ్రమంబుల । మన సైన్యము లెల్ల ఘూరమానము లయ్యెన్‌. 285 


ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా (ధృతరాష్ట్ర); పాంచజన్యధ్వనిన్‌+కూడి= శ్రీకృష్ణుడి శంఖమైన పాంచజన్యం యొక్క శబ్దంతో 
కూడుకొని; చెలంగు= ధ్వనించు; దేవదత్తరవంబున్‌= అర్జునుడి దేవదత్త శంఖ ధ్వనిని; విని; భీతి సం భ్రమంబులన్‌= భయంచేతనూ, 
తొట్రుపాటుచేతనూ; మన సైన్యములు+ఎల్లన్‌= మన సేనలు అన్నీ; ఘూర్లమానములు+అయ్యెన్‌= తిరుగుడు పడినట్టుగా 
అయ్యాయి (మిక్కిలి (భ్రమణం (కదలిక) చెందినవి అయ్యాయి). 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పాంచజన్య శబ్దంతో కూడుకొన్న దేవదత్త శబ్దాన్ని విని, మన సైన్యాలు 
భయంతో, తొట్రుపాటుతో మిక్కిలి చలించి పోయాయి. 


విశేషం: ప్రస్తుత కందపద్యంలో నరనారాయణు లిద్దరూ వారి వారి శంఖాలు పూరించిన విషయం తెలుపబడింది. ఇరువురూ 
ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు ఎంతటి దుస్తర కార్యమైనా అనాయాసంగా ఫలించి తీరుతుంది అని సూచన. ధ్వని విని భీతితో 
సైన్యాలు ఏ విధంగా కలత చెందినవో 'ఘూర్షమాని అనే ప్రయోగంలో పద్యాంతమున (ప్రకటితం. 


క అప్పుడు వేగులవారలు । సెప్పిన నంతయు నెటింగి సింధువిభుండు దన్‌ 
గప్పెడు నెవ్వగపెల్లున । నిప్పుల బడినట్లు గాలు నిలువ6గ లేమిన్‌. 286 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; వేగులవారలు= త్వరగా వార్తలు అందజేసే గూఢచారులు; చెప్పినన్‌= తెలుపగా; 
సింధువిభుండు= సైంధవుడు; అంతయున్‌+ఎణింగి= విషయమంతా తెలిసికొని (అనగా అర్జునుడి ప్రతిజ్ఞను బాగుగా తెలిసికొని); 
తన్‌= తనను; కప్పెడు= ముంచివేసే; నెవ్వగపెల్టునన్‌= అధికమైన చింతతో; నిప్పులన్‌+పడినట్లు= అగ్నిలో పడినట్టు; 
కాలు+నిలువ(గన్‌+లేమిన్‌= కాలు నిలపటానికి కాకుండటం చేత. 


తాత్సర్యం: వెంటనే వేగులవాళ్ళు చెప్పగా, అర్జునుడి ప్రతిజ్ఞను బాగుగా తెలిసికొని సైంధవుడు తనను అధికమైన 
విచారం (చింత) ఆవరించగా అగ్నిచేత తపించబడ్డట్టుగా కాలు నిలపటానికి సాధ్యంకాక. 


విశేషం: 'నెవ్వగపెల్లు' అంటే అధికమైన విచారం యొక్క అతిశయం. అధికమైన విచారం ఆవరిస్తే మనస్సు క్షణం కుదురుగా 
ఉండలేదు. చితాగ్ని చచ్చిన శరీరాన్ని కాలిస్తే చింతాగ్ని క్షణక్షణోద్వేగంతో మనస్సును దహించి వేస్తుంది. చింతను అగ్నితో పోల్చటం 
పరిపాటి. 'నిప్పులలో పడ్డట్టుగా కాలు నిలవకపోవటం'” అనే అచ్చ తెలుగు పలుకుబడి, సైంధవుడి అప్పటి మనః పరిస్థితిని కళ్ళకు 
కట్టినట్టుగా తెలుపుతూ ఉన్నది. చారుడు అనగా వేగువాడు, వేగరి. కాని, తిక్కన ఇచ్చట వేగులవారలు అనటంవలన అతి త్వరగా 
వార్తలను అందించేవాళ్ళు అని (గ్రహించవలసి ఉన్నది. అన్యాయంచేసిన వ్యక్తి కొంత సుదూరంగా ఉండి, ప్రాణాపాయానికి గురి 
అవుతూ ఉన్నాడని తెలిసినప్పుడు, అత డేదో ఒక ఉపాయంతో (బ్రతికి బయటపడటానికి గూఢచారులు వెంటనే వార్తను ఆ 
నిర్దిష్టవ్యక్తికి తెలపటం అనే పద్దతి ఆనాటి యుద్ద తంత్రంతో ఒక భాగంగా ఉన్నట్టు విదితం. 


అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుడు భయపడి దుర్యోధనునితో. జెప్పికొనుట (సం. 7-52-1) 


క చని యాప్పు లైన బల వ । న్మనుజేంద్రులు గొలువనున్న మానవనాథుం 
గని యిట్లను సిగ్గు గడచి | తన యుల్లము( గలంచి వెబిపు దల్లడవెట్టన్‌. 287 


ప్రతిపదార్థం: చని= పోయి; ఆప్తులు+ఐన= ప్రాణ స్నేహితులైన; బలవత్‌+మనుజ+ఇంద్రులు= బలంకలిగిన రాజులు; కొలువన్‌= 
సేవిసూ ఉండగా; ఉను+మానవనాథున్‌= ఉండే రాజును అనగా దురోధనుడిని; కని= చూచి; తన+ఉలమున్‌= తన మనసును; 
అలి బై 9 ౧ 2) 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 273 


కలంచి= కలత కలిగించి; వెణపు= భయం; తల్లడ+పెట్టన్‌= చలింపజేయగా (బాధపెట్టగా); సిగ్గుగడచి= సిగ్గు విడిచి; ఇట్టు= 
ఇట్టా; అనున్‌= అన్నాడు. 

తాత్సర్యం: చింతతో కాలు నిలువలేకపోటంచేత త్వరగా దుర్యోధనుడి దగ్గరకు పోయి, బలవంతులైన రాజులతో 
కొలువుదీరి ఉన్న అతడిని చూచి భయం తనను బాధపెట్టగా, సిగ్గు విడిచి ఇట్లా అన్నాడు. 


ఉ. ఏ నొకరుండనే తనకు నెగ్గొనరించితి? నేల నాపయిం 
బూనినవా(డు ఫల్గునుండు? పోర వధింపగ నెట్టి పాడి? మీ 
కీ నెజిసంతసంబు వగ పేటికి నా కెట యేని పోయెదన్‌ 
వాని ప్రతిజ్ఞ కద్దపడు వారె సురాసుర సిద్ధసాధ్యులున్‌. 288 


ప్రతిపదార్థం: తనకున్‌= ఆ అర్జునుడికి; ఏను= నేను; ఒకరుండనే+ఎగ్గొనరించితిన్‌?= ఒక్కడినే కీడు చేశానా?; ఏల= ఎందువలన; 
ఫల్నునుండు= అర్జునుడు; పోరన్‌= యుద్దంలో; వధింప(గన్‌= చంపటానికి; నాపయిన్‌= నా మీద; పూనినవా(డు= ప్రయత్నిస్తున్నాడు; 
ఎట్టిపాడి= ఎటువంటి ధర్మం (ఏమి న్యాయం); మీకున్‌= మీకు; ఈ నెజి+సంతసంబు= ఈ సంతోషించటం; నాకున్‌= నాకు; 
వగపు+ఏటికి?= చింత ఎందుకు?; ఎటఏని+పోయెదన్‌= ఎక్కడికైనా వెళ్ళుతాను; వాని ప్రతిజ్ఞకున్‌= ఆ అర్జునుడి (ప్రతినకు; 
సుర+అసుర, సిద్ద, సాధ్యులున్‌= దేవతలు, రాక్షసులు, సిద్దులు, సాధ్యులు కూడా; అడ్డపడువారె?= అడ్డుపడేవారేనా? 


తాత్సర్యం: ఆ అర్జునుడికి నే నొక్కడినే కీడు చేశానా? ఎందుకు అతడు యుద్దంలో నన్నే వధించటానికి 
ప్రయత్నిస్తున్నాడు? ఇది ఏమి ధర్మం? మీకు సంతోషించటం ఏమి న్యాయం? నాకు ఈ చింత ఎందుకు? ఎక్కడికైనా 
వెళ్ళిపోతాను. ఆ అర్జునుడి ప్రతిజ్ఞకు దేవదానవులు సిద్దసాధ్యులు కూడా అడ్డుపడలేరు. 


విశేషం: ఈ పద్యాలలో భయచకితుడైన సైంధవుడి మనస్థ్రితి చాలా చక్కగా ఆవిష్కరించబడింది. నేనొక్కడినేనా అతడికి కీడు 
చేసింది, ఎందుకు మరి నన్నే చంపటానికి ప్రయత్నం? మీరందరూ సంతోషంగా ఉండటం నేను మాత్రం ఇట్టా చింతించటమా? 
ఇది ఏమి ధర్మం? అని తనకు రక్షణ దొరకదని సందేహపడ్డాడు. “ఎక్కడికైనా పోయి దాగుకొంటాను. ఇంతకంటె ఏమి చేసేది? 
అని భీతితో పరుగెత్తి వెళ్ళటానికి ఆలోచించాడు. అర్జునుడి ప్రతిజ్ఞ సామాన్యమైనది కాదు అని బాగా తెలిసిపోయింది. అందుకే 
అతడిని దేవతలు కూడా జయించలేరంటూ ఉన్నాడు. ప్రాణభీతి కలిగినప్పుడు ఒక వ్యక్తి ఎట్లా రకరకాలుగా ఆలోచించి ఎక్కడనో 
ఒక చోట తలదాచుకొనటానికి సంసిద్దుడౌతాడో ఇందులో తెలుపబడింది. విడివిడి వాక్యాల కూర్పు భయ(భ్రాంత మనస్కతకు 
సూచన. 


వ. అనుచుం గొలువు గనుంగొని. 289 
తాత్సర్యం: అని అంటూ సభను అంతా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. ద్రోణ కర్ణ శల్య దుర్యోధనులుం గృప । బాహ్లికులును జముండు వట్టికొన్న 
వాని నైనం గావ వలంతురు వలచిన । నొల్లకున్న నెట్టు లొకొ యెజుంగ.” 290 


ప్రతిపదార్థం: (ద్రోణ, కర్ల, శల్య, దుర్యోధనులున్‌= (ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, దుర్యోధనులునూ; కృప+బాహ్హికులునున్‌= 
కృపుడూ, బాహ్హికుడున్నూ; జముండు, పట్టికొన్న వానిన్‌+ఐనన్‌= మృత్యువుకు చిక్కినవాడు అయినప్పటికీ; వలచినన్‌= కోరితే; 
కావన్‌+వలతురు= రక్షించటానికి ఇష్టపడతారు; ఒల్లకున్నన్‌= ఇష్టపడక పోతే; ఎట్టులు+ఒకొ!= ఎట్లో!; ఎజుంగన్‌= తెలియను. 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ద్రోణుడూ, కర్ణుడూ, శల్యుడూ, దుర్యోధనుడూ, కృపుడూ, బాహ్హికుడూ - వీరందరున్నూ అనుకొంటే 
మృత్యువుకు లోనైనవాడినైనా రక్షించటానికి సర్వసమర్ధులు. కాని, అట్టా అనుకోకపోతే మరి ఏ మౌతుందో 
తెలిసికొనలేకుండా ఉన్నాను.” 


విశేషం: సైంధవుడికి భయంతోపాటు సందేహంకూడా బాగా కమ్ముకొనేసింది. (ద్రోణాదులు ఇష్టపడితే మృత్యువునుండైనా 
కాపాడగలిగే సమర్జులు. కాని, ఇష్టం లేకపోతే ఏ విధమో, అదే తెలియటంలేదు అంటున్నాడు. వలతురు అనే క్రియాపదం 
'కామిస్తారు, కోరుతారు ఇష్టపడతారు” అనే అర్జాలలో వాడబడింది. వాళ్ళకు అక్కర అనుకుంటే ఎంతటి పనికైనా సంసిద్దులే 
కానీ నా విషయం ఏ విధం? అని సంశయ గ్రస్త మనస్తత్వంలో మరీ పిరికివాడై పలాయనం చిత్తగించటానికి సర్వసన్నద్దంగా 
ఉన్నాడు. 


వ. అని వెండియు. 291 
తాత్సర్యం: అని మరియు. 


క. “పెదవులు దడుపుచు. గాళ్ళున్‌ । గుదివడ వడ(కుచు, మనంబు గొందలపడ.గా 
నిది 'యేటి మాట లాడెదq । దుది( బార్జుండు గానకుండ( దొల(గన వలయున్‌. 292 


ప్రతిపదార్థం: పెదవులు+తడుపుచున్‌= పెదవులు ఎండిపోగా తడపుకొంటూ; కాళ్ళున్‌+గుదివడన్‌= కాళ్ళున్నూ కట్టువడగా; 
వడకుచున్‌= కంపిస్తూ; మనంబు= మనస్సు; కొందల పడన్‌= కలత చెందగా; ఇది+ఏటి, మాటలు+ఆడెదన్‌= ఇది ఎందుకు ఇట్లా 
మాటాడుతూ ఉన్నాను; తుదిన్‌= చివరకు; పార్టుడు కానకుండన్‌= అర్జునుడు చూడకుండా; తొలంగనవలయున్‌= తొలగిపోవాలి. 


తాత్సర్యం: పెదవులు ఎండిపోగా తడుపుకొంటూ, కాళ్ళు కట్టువడగా వణకుతూ, మనస్సు మరీ కలత చెందగా 
నె 'నెందుకిట్లా మాట్లాడుతూ ఉన్నాను? చివరకు పార్టుడికి కనిపించకుండా తొలగిపోవటమే శరణ్యం" అని 
అనుకొన్నాడు. 


నిశేషం: భయమూ, సందేహమూ, తనకు రక్షణ దొరకదనే స్థిరనిశ్చయం  ఏర్పడ్డప్పుడు, ఆసన్నమవుతున్న చావును 
తప్పించుకొనటానికి సైంధవుడికి చివరకు ఒకే ఒక ఉపాయం తట్టింది. అదే అర్జునుడికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళి 
దాగుకొనటం. ఇక్కడ శారీరకంగా అతనిలో కలిగే మార్పులు నోరెండిపోవటం, కాళ్ళు (క్రుంగిపోవటం. గుదివడన్‌= కాళ్ళు 
వెనుదీయటం; తగ్గటం, (క్రుంగటం అనే అర్జాలున్నాయి. 'గుదివడన్‌ అనే పదానికి వణకటం అని ఉన్నది. రెండో అర్థాన్ని గ్రహిస్తే 
పునరుక్తి అవుతుంది. అందువలన (క్రుంగు అనే అర్థాన్నే (గ్రహించటం స్వారస్యం. గురివడు= కట్టుపడు - శబ్దరత్నాకరం. 


వ. మీయందటజిచేత ననుజ్ఞాతుండనకదా! పోయివచ్చిది ననవుడు నిజకార్యధురంధరుండగు నక్కురుధరణీవరుం 
డతని కిట్లనియె. 293 


ప్రతిపదార్థం: మీ+అందజచేతన్‌= కొలువులో ఉండే ప్రముఖులైన మీ అందరిచేత; అనుజ్ఞాతుండను+అ+కదా!= అనుమతిని 
పొందినవాడినే కదా! పోయివచ్చెదన్‌= పోయివస్తాను; అనవుడున్‌= అని అనిన వెంటనే; నిజ, కార్య, ధురంధరుండు+అగు= 
తన, పనియొక్క భారాన్ని భరించినవాడైన; ఆ+కురుధరణీవరుండు= ఆ దుర్యోధనుడు; అతనికిన్‌= ఆ సైంధవుడికి; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: మీ అందరిచేత అనుమతి పొందినట్లే కదా! పోయివస్తాను' - అని అనగా తన కార్యాన్ని సాధించటంలో 
నిపుణుడైన దుర్యోధనుడు అతడితో ఇట్టా అన్నాడు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 275 


మ. “మును నీ వెన్నితి విక్రమాఢ్యు లని మమ్ముం గొందటిన్‌; ద్రౌణి పెం 
పును, హార్దిక్యుబలంబు, సౌబలుని యేపుం జేవయున్‌, సోమద 
త్తుని ధైర్యంబును శౌర్యమున్‌, శలు మహా దోర్దర్వముం గూడ నె 
న్నిన నీ కెట్లగు( జూడు మిట్టి మగలు న్వేయేల ని న్నిత్తురే? 294 


ప్రతిపదార్థం: నీవు; విక్రమ, బల+ఆఢ్యులు+అని= పరాక్రమమూ, శక్తి కలిగినవాళ్ళు అని; మమ్మున్‌+కొందజన్‌= దుర్యోధనాదులైన 
మమ్మల్ని కొందరిని; |ద్రౌణి పెంపును= అశ్వత్థామ జొద్దత్యాన్ని; హార్దిక్యు బలంబున్‌= కృతవర్మ శక్తినీ; సౌబలుని+ఏపున్‌= శకుని 
గర్వాన్ని; చేవయున్‌= బలాన్ని; సోమదత్తుని, ధైర్యంబును, శౌర్యమున్‌= సోమదత్తుడి ధీరతనూ శూరతనూ; శలు= శల్యుడి యొక్క; 
మహా+దోస్‌+దర్సమున్‌= గొప్ప బాహుగర్వాన్ని; కూడన్‌= కూడా (సయితం); మును= పూర్వం; ఎన్నితి(వి)= గణించావు; ఎన్నిన 
నీకున్‌= అట్లా గణించిన (లెక్కించిన) నీకు; ఎట్టు+అగున్‌+చూడుము= ఎట్లా అవుతుందో చూడుము; వేయి+ఏల?= పలుమాటలు 
ఎందుకు?; ఇట్టి+మగలున్‌= ఇటువంటి శూరులు; నిన్ను+ఇత్తురే?= నిన్ను అప్పజెప్పుతారా? 
తాత్సర్యం: 'నీవు పూర్వం మమ్మల్ని కొందరిని గొప్ప బలపరాక్రమ సంపన్నులు అని గణించావు. అందులో 
అశృత్థామ ఉద్దతినీ, కృతవర్మ బలాన్నీ, శకుని గర్వాన్నీ బలాన్నీ, సోమదత్తుడి ధీరతనూ శూరత్వాన్నీ, శలు బాహుబల 
గర్వాన్నీ లెక్కించావు. అట్లా నీవు లెక్కించిన ఆయా శూరుల వలన నీకు ఏమి జరుగుతుందో చూస్తూ ఉండుము. 
అంత గొప్ప వీరులు నిన్ను అర్జునుడికి అప్పగిస్తారా! 
విశేషం: దుర్యోధను డిచ్చిన హామీ ఒక కొత్త తీరులో ఉన్నది. ఇంతకు ముందు నీవు ఒక్కొక్కరి శక్తిసామర్థ్యాలను తెలిపి ఉన్నావు. 
కదా! వారందరూ నీవు గణించిన బలపరా(క్రమాలనూ, బాహుబలదర్చాలనూ, ఏ విధంగా (ప్రకటిస్తారో చూస్తూ ఉండుము. నిన్ను 
విడిచి వాళ్ళెక్కడకు పోతారు? అని అన్నాడు. ఇది బొద్దత్యంలో భుజబలదర్సంతో గంభీరంగా చెప్పిన సందర్భం కాబట్టి తిక్కన 
ఇక్కడ మత్తేభ విక్రీడిత వృత్తాన్ని ప్రయోగించాడు. 
క  నమ్ముము, వెటివకు; మేనును । దమ్ములునుం గోట నీకు దాత్సర్యముమై 

నిమ్మేటి మగలు సూరెల । నెమ్మి నిలువ నింద్రు€ డైన నీ కదురగునే?' 295 


ప్రతిపదార్థం: నమ్ముము= మమ్ములను విశ్వసించుము; వెజవకుము= భయపడకుము; ఏనునున్‌= దుర్యోధనుడైన నేనూ; 
తమ్ములునున్‌= నా తమ్ముళ్ళునూ; నీకున్‌= నీకు; కోట= దుర్గం వంటి వాళ్ళు; ఈ+మేటిమగలు= ఈ గొప్పు శూరులు; 
తాత్సర్యముమైన్‌= తత్పరతతో నీ రక్షణలోనే ఆసక్తితో; నెమ్మిన్‌= ప్రీతితో; సూరెలన్‌= (ప్రక్కభాగాలలో, పార్య్వంగా; నిలువన్‌= 
ఉండగా; నీకున్‌= నీకు; ఇంద్రుండు+ఐనన్‌= దేవేం(ద్రుడైనా; ఎదురు+అగునే?= ఎదురౌతాడా? 


తాత్సర్యం: మమ్మల్ని నమ్ముము. భయపడవద్దు. నేనూ నా తమ్ముళ్ళూ నీకు కోటవలె ఉంటాము. ఇక ఈ 
మన శూరులంతా ని న్నెంతో జాగ్రత్తగా, (శ్రద్దతో, ప్రీతిపూర్వకంగా ప్రక్కభాగాలలో నిలిచి సహకరిస్తారు. ఆ 
దేవేంద్రుడైనా నీకు ఎదురు రాలేడు.” 


విశేషం: 'నిన్నిత్తురే” అని అంతకు ముందు చెప్పిన దుర్యోధనుడు ఈ పద్యంలో “భయపడకు మమ్మల్నీ నమ్ము అని గట్టిగా 
హామీ ఇచ్చాడు. కోటవలె మేము ఉంటాం అని అన్నట్టుగానే దుర్యోధనుడు ఇతరులు ప్రవేశించటానికి, సైంధవుడిని కనిపట్టటానికి 
వీలుకాని విధంగా ద్రోణాచార్యుల చేత వ్యూహం ఏర్పాటు చేయించాడు. కోట అనే మాటను అక్షరాలా చెప్పినట్టుగానే ఆచరించాడు. 
మాట ఇస్తే తనను నమ్మిన వాళ్ళకు ప్రాణాల్ని కూడా ధారపోసే మనస్తత్వం దుర్యోధనుడిది. కోటవలె నిన్ను కాపాడితే ఆ అర్జునుడు 
కాదు వాళ్ళ బాబు కూడా ని న్నేమీ చేయలేడనటం ఎంతో సహజంగా ఉన్నది. 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చుట్లనున్నరాజులం జూపిన నూజఅడిల్లి, యంత నిలువక నీ కొడుకుం దోడ్మొని ద్రోణుని కడకుం జని 
జయద్రథుండు దనకు నర్గునునకు ధనుర్విద్యా విభవంబు నందలి వాసి యెట్టి? దని యడిగిన, నతండు 
“నీకు నతనికి నాచార్యకంబు సమప్రకారంబ; యవ్వీరుండు వివిధ శ్రమంబుల యలజడి కోర్షి యలఘు 
ప్రయోగంబులు పెక్కులు సాధించుటం జేసి నీకంటె నధికుండై యుండు; నది యట్లుండె; నేను గలుగ 
నీ వా సవ్యసాచికి వెబివ వలదు; మద్దాణంబుల మటువున నున్న నిన్ను దేవతలకుం దేటిచూడవచ్చునే? 
వివ్వచ్చునకుం బ్రవేశింపరాని బంధురవ్యూహంబు పన్నించెద; గులధర్మంబు శిథిలంబు గాకుండ 
సమరంబు సేయు'మని చెప్పి వెండియు. 296 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; చుట్టన్‌+ఉన్న+రాజులన్‌= సమీప ప్రదేశాలలో లేదా నలు ప్రక్కల ఉండే రాజులను; చూపినన్‌= 
చూపించి నంతనే; ఊటడిల్లి= ఉపశమించి (స్వస్థత-కుదురుపాటు చెంది); అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక; నీ కొడుకున్‌= 
నీ కుమారుడైన దుర్యోధనుడిని; తోడ్కొని= తీసికొని; ద్రోణుని+కడకున్‌= ద్రోణాచార్యుల దగ్గరకు; చని= పోయి; జయ॥ద్రథుండు= 
సైంధవుడు; తనకున్‌+అర్జ్హునునకున్‌= తనకూ, ఆ అర్జునుడికీ; ధనుః+విద్యా, విభవంబు+అందలి, వాసి= విలువిద్యయొక్క 
నేర్పులోని అంతరం (భేదం); ఎట్టిది+అని+అడిగినన్‌= ఎటువంటిది అని అడుగగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; 
నీకున్‌+అతనికిన్‌= నీకూ, అతనికీ; ఆచార్యకంబు= నేర్పటం అనగా ఉపాధ్యాయత్వం; సమ(ప్రకారంబు+అ= సమానమే 
(సమానమైన పద్దతి కలదియే); ఆ+వీరుండు= ఆ అర్జునుడు; వివిధ (శ్రమంబుల+అలజడికిన్‌= పలు విధాల, పరిశ్రమల అలసటకు; 
ఓర్చి= సహించి; అలఘు ప్రయోగంబులు= గొప్పప్రయోగాలు; పెక్కులు= అనేకాలు; సాధించుటన్‌+చేసి= సాధించటం చేత; 
నీకంటెన్‌+అధికుండు+ఐ+ఉండున్‌= నీకంటె గొప్పవాడై ఉంటాడు (ఉన్నాడు); అది+అట్టు+ఉండెన్‌= దానిని అట్లా ఉండనీ; 
నేను కలుగన్‌= నేను ఉండగా; నీవు; ఆ+సవ్యసాచికిన్‌= ఆ అర్జునుడికి; వెజవవలదు= భయపడవద్దు; మత్‌+బాణంబుల, 
మణువునన్‌+ఉన్న, నిన్నున్‌= నా బాణాల మరుగులో ఉండే నిన్ను; దేవతలకున్‌= దేవతలకు కూడా; తేటి చూడవచ్చున్‌+ఏ?= 
చూడటానికి వీలౌతుందా?; వివ్వచ్చునకున్‌= అర్జునుడికి; (ప్రవేశింపరాని= చొచ్చుకొని రావటానికి వీలుకాని; బంధుర 
వ్యూహంబున్‌= గొప్ప వ్యూహాన్ని; పన్నించెదన్‌= ఏర్పాటు చేయిస్తాను; కులధర్మంబు= నీవర్ల ధర్మం (క్షత్రియుడవుగా నీవు 
చేయాల్సిన కర్తవ్యం); శిథిలంబు+కాకుండన్‌= సడలిపోకుండా; నశించకుండా ఉండేటట్టు; సమరంబు+చేయుము= యుద్దం 
చేయుము; అని= ఆ విధంగా; చెప్పి= తెలిపి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: అని తనచుట్టూ ఉన్న రాజులను చూపించాడు. సైంధవుడు ఊరడిల్టాడు. అయినా అంతటితో ఆగక 
దుర్యోధనుడిని వెంటబెట్టుకొని ద్రోణుడివద్దకు వెళ్ళి, తనకూ అర్జునుడికీ ధనుర్విద్యా వైభవంలో ఉన్న తేడాను 
తెలుపుమని ఆయనను కోరాడు. నీకూ, అర్జునుడికీ ఆచార్యకం ఒకటే, కాని, అర్జునుడు వివిధ పరిశ్రమలకు 
ఓర్చి గొప్ప గొప్ప ప్రయోగాలు అనేకం సాధించటం చేత నీకంటె అధికుడు” అని (ద్రోణుడు చెప్పాడు. అంతేగాక 
నేనుండగా నీవు ఆ సవ్యసాచికి భయపడవద్దు. నా బాణాల రక్షణలో ఉన్న నిన్ను దేవతలకు కూడా తేరిచూడటానికి 
వీలుకాదు. అర్జునుడు (ప్రవేశించటానికి వీలులేని గట్టి సేనా వ్యూహాన్ని పన్నుతాను. నీవు మాత్రం క్షత్రియధర్మం 
చెడకుండా యుద్ధం చేయుము” అని అన్నాడు ఇంకా. 


క శ్రుతు లభ్యసించి తతుల । క్రతువులు సేసితి కులంబు రక్షించితి వీ 
వితరుల క్రియ మృత్యుభయా । న్వితుండవు గాం దగునె మేదినీవర! యింకన్‌. 297 


ప్రతిపదార్థం: మేదినీవర!= రాజా! (సైంధవా! అని సంబోధన); ఈవు= నీవు; (శ్రుతులు+అభ్యసించితి(వి)= వేదాలు వల్లె 
వేశావు; అతుల, [క్రతువులు+చేసితి(వి)= సాటిలేని యజ్ఞాలు కావించావు; కులంబు, రక్షించితివి= వంశాన్ని కాపాడావు; ఇతరుల 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 277 


క్రియన్‌= సర్వసామాన్యులైన తక్కినవాళ్ళవలె; మృత్యుభయ+అన్వితుండవు= చావువలన భీతి కలవాడవు; కాన్‌+తగునే?= 
కావడం న్యాయమా! 


తాత్సర్యం: రాజా! సైంధవా! నీవు వేదాలు వల్లెవేశావు. సాటి లేని యజ్ఞాలు చేశావు. కులాన్ని కాపాడావు. 
సర్వసామాన్యు లైన ఇతరుల మాదిరి చావంటే భీతి కలవాడవు కావటం ధర్మమా? 


నిశేషం: అంతకు ముందు వచనంలో 'కులధర్మంబు శిథిలంబు కాకుండ సమరంబు సేయు'మని ద్రోణుడు తెలిపాడు. 'స్వధర్శ్మే 
నిధనం (శ్రేయ? అనే వాక్య సారాన్ని మరల తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ పేరు పెట్టి పిలవకుండా మేదినీవర! అని సంబోధించటం 
వలన నీ క్షత్రియత్యాన్ని నిలుపుమని హెచ్చరించినట్టయింది. 'కులంబు రక్షించితివి” అనే వాక్యం కూడా ఇప్పటి దాకా నీ వర్షధర్మాన్ని 
కాపాడావు. ఇకపైన కూడా ఆ ధర్మాన్ని విడువవద్దు అన్నాడు. అజ్ఞానులైన పిరికివాళ్ళు చావంటే భయపడుతారు. కాని, నీవు 
అందరివలె కాదు. వేదాలు చదివావు. అంటే ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించావు. పైగా సాటిలేనన్ని యజ్ఞాలు కూడా చేసి ఉన్నావు. 
ఇంత చదివీ, ఇన్ని చేసీ, ఇతరులవలె మృతికి వెరవటం తగదు అని అంటూ స్వధర్మాన్ని పాటించటమే కర్తవ్యం అని పదే పదే 
సైంధవుడికి (ద్రోణుడు తెలిపాడు. 


క. యాదవ కౌరవ పాండవు । లాదిగ6 గల యఖిలనృపులు నవ్యయ వృత్తిన్‌ 
మేదిని నిలుతురె క్రమమున. । బోదురు గా కెల్ల జనులు బోవు తెరువునన్‌. 298 


ప్రతిపదార్థం: యాదవ, కౌరవ, పాండవులు= యదువంశానికి సంబంధించిన వాళ్ళూ, కురువంశానికి చెందిన వాళ్ళూ, 
పాండురాజు కుమారులు; ఆదిగన్‌+కల= మొదలుగా ఉండే; అఖిల నృపులు= రాజులందరూ (సమస్త రాజులు); అవ్యయవృత్తిన్‌= 
నాశం లేని ప్రవర్తనతో; మేదినిన్‌= భూలోకంలో; నిలుతురు+ఎ?= స్థిరంగా ఉంటారా?; ఎల్లజనులు, పోవు, తెరువునన్‌= అందరూ 
పోయేదారిలో; (క్రమమునన్‌= వరుసగా; పోదురు కాక= పోతారు కదా! (అనగా ఎటువంటివారికినీ ఈ భూమిపైన నిలకడ లేదు; 
యాదవాదులందరున్నూ సామాన్యులవలెనే క్రమంగా మరణిస్తారు అని భావం.) 


తాత్సర్యం: యాదవులు, కౌరవులు, పాండుకుమారులూ మొదలుగా ఉండే సమస్త రాజులున్నూ వినాశంలేని 
ప్రవర్తనతో భూలోకంలోనే స్థిరంగా ఉంటారా? అందరూ పోయే దారిలోనే క్రమంగా వారందరూ పోతారు. 


నిశేషం: “మృత్యువుకు భయపడటం క్షత్రియుడవైన నీకు తగదు” అని పూర్వపద్యంలో చెప్పి, ప్రస్తుత పద్యంలో ఎవ్వరూ శాశ్వతంగా 
ఈ లోకంలోనే ఉండిపోరు. కాలక్రమంగా అందరూ కాలధర్మాన్ని పొందేవాళ్ళే, మృత్యువు ఎవరికైనా అనివార్యం. దాన్ని గురించి 
చింతించటం అవివేకం. మన ధర్మాన్ని మనం తప్పక నిర్వర్తించి తీరాలి - అని లోకసహజమైన రీతిలో ద్రోణుడు సైంధవుడి 
మృత్యుభయాన్ని నివారించాడు. మృత్యువు ఎక్కడకు పోయినా, ఎప్పుడైనా తప్పకుండా సమయం (ప్రకారం వచ్చి తీరుతుంది 
అని, ఎవరికైనా మృత్యువు ఖాయం అని నిర్జారణ చేశాడు. ఇంతకు ముందు ఎవ్వరూ ఏర్పాటుచేయని విధంగా గొప్ప వ్యూహాన్ని 
నీ ప్రాణరక్షణకు సిద్దం చేస్తాను. భయపడవద్దని పూర్తి హామీ ఇస్తూ కూడా మృత్యువును తప్పించుకొనలేము అనే శాశ్వత సత్యాన్ని 
చెప్పి ద్రోణుడు అతడిని ఊరటపరచాడు. 


క. తపములు దానంబులు. జే । సి పడయు లోకంబు లెల్ల జేయలంతులు భూ 
మిపులకు సంగరవిద్యా । నిపుణత6 దల కుడిగి పోర నేర్చిన జాలున్‌.” 299 


ప్రతిపదార్థం: సంగరవిద్యానిపుణతన్‌= యుద్దవిద్యలోని నేర్పరితనం చేత; తల(కు+ఉడిగి= బెదరు వదలిపెట్టి; పోరన్‌+నేర్చిన= 
పోరాడటానికి నేర్చితే; చాలున్‌= చాలును; భూమిపులకున్‌= రాజులకు; తపములున్‌= తపస్సులున్నూ; దానంబులున్‌= దానాలున్నూ; 
చేసి= కావించి; పడయు+లోకంబులు+ఎల్లన్‌= పొందే ఉత్తమ లోకాలు అన్నీ; చే+అలంతులు= చేతికి అందుబాటులో ఉండేవే. 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: యుద్దవిద్యలో నేర్చరితనంతో, బెదరు విడిచిపెట్టి పోరాడటానికి సర్వసమర్దులై సన్నద్ధంగా ఉండే 
రాజులకు తపస్సులూ, దానాలు చేసి పొందే ఉత్తమ లోకాలన్నీ (కరతలామలకాలే) చేతికి అందుబాటులో లోబడి 
ఉండేవే. 


విశేషం: ప్రస్తుత పద్యంలో మరణం తరువాత ఉత్తమ లోకప్రాప్తిని గురించి వివరించాడు. [ద్రోణుడు ఒకవైపున ధైర్యం చెబుతూనే 
మరోవైపు పరలోక ప్రాప్తిని గురించి వివరిస్తున్నాడు. ఇటువంటి మాటలు ఇంకా భయాన్ని రేకెత్తించవచ్చును అని మనకు అనిపిస్తుంది. 
అతడు కావాలని పనిగట్టుకొని ధర్మాలు వల్లించటంలేదు. అప్రయత్నంగా అతడి నుండి ఆ మాటలు వస్తూ ఉన్నాయి. మృత్యుభీతిని 
తప్పించాలంటే ఆ మృత్యువు యొక్క స్వాభావికమైన ధర్మాన్నీ, తదనంతర లోక ప్రాప్తినీ తెలపటం సముచితం. అటువంటి ఉపదేశం 
అంతర్ముఖంగా ఒక బలిష్టమైన నిశ్చయాన్ని ప్రతిస్టింపజేస్తుంది. వీరోచితంగా పోరాడే శక్తిసామర్థ్యాలను కలిగిస్తుంది. ఈ పద్యంలో 
'చేయలంతులు” అనే అచ్చ తెలుగు పదబంధాన్ని తిక్కన ప్రయోగించాడు. చే+అలంతులు అని దీని విభజన. ఇందులో అలతి 
అనే శబ్దానికి అల్పమూ, తేలిక, సూక్ష్మము, చిన్నది అనే అర్థాలున్నాయి. అంటే చేతిలో తేలిగ్గా ఇమిడి (లోబడి) పోగలిగే సూక్ష్మమైన 
లేక చిన్నదైన వస్తువు వంటిది అని [గ్రహించవలసి ఉన్నది. 


క. అని యూజడిల్లం బలికిన | విని యతండు గలంకు దేటి, విభుండుం దానుం 
జని సంగ్రామోత్సాహం । బున బొదలిరి తూర్యఘోషములు దివి ముట్టన్‌. 300 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; ఊటబడిల్లన్‌+పలికి నన్‌= ఉపశమనం కలిగేటట్టు మాటాడగా; అత(డు= సైంధవుడు; కలంకు 
తేతీ= కలతనుంచి తేరుకొని అనగా కలత విడిచి; విభు(డున్‌+తానున్‌= దుర్యోధనుడున్నూ, తానూ; చని= పోయి; 
తూర్యఘోషములు= వాద్యాల మోతలు; దివిముట్టన్‌= ఆకాశాన్ని తాకగా; సం(గ్రామ+ఉత్సాహంబునన్‌= యుద్దాన్ని గూర్చిన 
ప్రయత్నంతో; పొదలిరి= ప్రకాశించారు (ఒప్పారారు). 


తాత్సర్యం: ఆ విధంగా (ద్రోణుడు సైంధవుడిని ఊరడించగా అతడు విని, కలత నుండి తేరుకొని, వాద్యాల 
మోతలు మిన్నుముట్టుతూ ఉండగా యుద్దప్రయత్నంతో దుర్యోధనుడూ తానూ మిక్కిలి ప్రకాశించారు. 


విశేషం: (ద్రోణుని ఊరడింపు మాటలు సైంధవుడిని కలత నుండి తేర్చడమే కాకుండా దుర్యోధన సైంధవులను ఇరువురునీ 

రణోత్సాహానికి పురికొల్పాయి. చింత తొలగి దాని స్థానే ఉత్సాహం కలిగినప్పుడు, ఆ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసే వాద్యాల 

చప్పుడు విన్నప్పుడు ఒక కొత్త శోభ, అంతకు ముందు లేని ఉబ్బూ, ప్రవర్ణమానమైన గర్వమై పెరిగి ప్రకాశిస్తూ వ్యాపిస్తాయి. 

“పొదలిరి” అనే క్రియా పదంలో ఆ ఇరువురూ ఎట్టా ఒప్పారినారో తెలుపబడింది. 

వ. సర్వసైన్యంబులును దైన్యంబు వాసి కయ్యంబుకడంక నుల్లసిల్ల సైనికోత్తముల సింహనాదంబులు సెలంగె; 
నిత్తెబింగున భవత్తనయు శిబిరంబు సముద్యమ సుముఖం బయ్యె; నంత నక్కడ పాండవాగ్రజుండు 
పాంచాలమాత్య్య పాండ్య యాదవ కేకయాది రాజలోకంబు శోకంబు దగుమాటల మలుంగం జేసి 
విడిదలకుం జన నియమించి, యనుజుల నచ్యుతునిం బెట్టికొనియున్న యెడ నగ్గోవిందుండు గాండీవి 


కిట్లనియె. 301 


A అ out _ కూ =) ప్త on . (నూ 

ప్రతిపదార్థం: సర్వ సైన్యంబులును= అన్ని సనలున్నూ; దైన్యంబు+పాసి= దీనత్వాన్ని విడిచి; కయ్యంబు+కడంకన్‌= యుద్దంయొక్క 

ప్రయత్నంతో; ఉల్లసిల్లన్‌= సంతోషించగా; సైనిక+ఉత్తముల= సైనిక శ్రేష్టుల అనగా యోధవీరుల; సింహనాదంబులు+చెలంగెన్‌= 

గర్జనలవంటి అరుపులు ఒప్పాయి; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; భవత్‌+తనయు శిబిరంబు= నీ కుమారుడి సైన్యం విడిదిచేసిన 

చోటు; సముద్యమ, సుముఖంబు+అయ్యెన్‌= మిక్కిలి ప్రయత్సంతో ఎదురుముఖం (అభిముఖంగా) కలిగిందిగా అయింది;అంతన్‌= 
ఛీ ధీ bp రయి 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 279 


పిమ్మట(ఆ సమయంలో); అక్కడన్‌= పాండవ శిబిరం ఉన్న చోట; పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మజుడు; 
పాంచాల, మాత్స్య, పాండ్య, యాదవ, కేకయ+ఆది, రాజలోకంబు= (ద్రుపదుడు, విరటుడు, పాండ్యరాజు, యాదవ (ప్రముఖులు, 
కేకయదేశపు రాజు మొదలైన రాజుల సమూహంయొక్క; శోకంబున్‌= దుఃఖాన్ని; తగుమాటలన్‌= ఉచితాలైన మాటలతో; 
మలు(గన్‌+చేసి= ఉపశమించేటట్టు కావించి; విడిదలకున్‌= వారి వారి శిబిరాలకు; చనన్‌= పోయేటట్టు; నియమించి= ఆజ్ఞాపించి; 
అనుజులన్‌= తమ్ముళ్ళను; అచ్యుతునిన్‌= శ్రీకృష్ణుడిని; పెట్టికొని+ఉన్న+ఎడన్‌= ఉంచుకొని ఉండే సందర్భంలో; ఆ+గోవిందుండు= 
ఆ కృష్ణుడు; గాండీవికిన్‌= అర్జునుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: సైన్యాలన్నీ దైన్యాన్ని వదలి యుద్లోత్సాహంతో పొంగారగా, యుద్దవీరులు సింహనాదాలు చేశారు. 
ఈ విధంగా దుర్యోధనుడి శిబిరం ఎదురుదాడికి సిద్దమై (ప్రకాశించింది. ఇక అక్కడ ధర్మరాజు పాంచాల, మాత్స్య, 
పాండ్య, యాదవ, కేకయాది రాజుల శోకాన్ని తగిన మాటలతో మాన్ని, వారిని విడిదులకు పంపాడు. తమ్ముళ్ళతో 
కృష్ణుడితో కూడి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
క _“నాతో( దలపోయక రో । షాతురతం బ్రతినవట్టి తవనీనాథ 

వ్రాతంబు వినగ; నిట్టులు । చేతాంకున దెప్పరంబు సేసితి కంటే! 302 


ప్రతిపదార్థం: నాతోన్‌= నాతో కూడా; తలపోయక= ఆలోచించకుండా; రోష+ఆతురతన్‌= కోపం యొక్క వేగంతో; అవనీనాథ, 
'వ్రాతంబు= రాజులయొక్క సమూహం; వినంగన్‌= వినేటట్టుగా; (ప్రతిన పట్టితి(వ)= (ప్రతిజ్ఞ పట్టావు; ఇట్టులు= ఈ విధంగా; 
చేతా(కునన్‌= సాహసంతో; డెప్పరంబు+చేసితి(వ)= అశక్యమైన దాన్నిగా చేశావు; కంటే!= చూశావా! 


తాత్సర్యం: నాతో ఆలోచించకుండానే కోపవేగంతో రాజులందరూ వినేటట్టు ఇట్లా సాహసంతో అశక్యమైన (ప్రతిజ్ఞ 
చేశావు; చూచావా! 


విశేషం: 'అంత తీవ్ర ప్రతిజ్ఞ చేసేటప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా, కనీసం ఆప్తమి(త్రుడనైన నాతో కూడా 
సంప్రదించకుండా, సమస్తరాజ సమూహ సమక్షంలో అందరూ వినేటట్టు ఇంతసాహసానికి ఒడిగట్టావు. ఇది నిజంగా అశక్యమైనది" 
అని కృష్ణుడు అన్నాడు. అఘటనఘటనా సమర్గుడైన కృష్ణుడికే అర్జునుడి ప్రతిజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగించింది. డెప్పరము అనే పదాన్ని 
ఈ సందర్భంలో వివిధార్థాలు స్ఫురించేటట్లు తిక్కన ఎంతో అర్థవంతంగా ప్రయోగించాడు. 'డెప్పరము” అనే పదానికి, ఆపద, 
అశక్యం, అధికమైనది, ఆపద కలిగించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది - అనే అర్జా లున్నాయి. ఆ అర్జాలన్నీ ఈ సందర్భంలో సరిపోతాయి. 
సాహసం అనే అర్థంలో చేతాంకు అను అచ్చ తెనుగు పదం ఎంతో అర్ధవంతంగా ఉన్నది. ఎంత బరువైన భావాన్నయినా అచ్చ 
తెనుగులో అతిసులభంగా అవలీలగా, ప్రస్ఫుటం చేయవచ్చునని ఇటువంటి పదాల కూర్పుల వలన విదితమౌతూ ఉన్నది. 
'కామ(క్రోధోద్భవమైన వేగాన్ని అరికట్టిన వాడే యోగ్యుడు, సుఖి అయిన నరుడు' అని గీతోపదేశ సందర్భంలో తెలిపిన భావంయొక్క 
స్ఫురణ 'రోషాతురి అనే ప్రయోగంలో అభివ్యక్తమైంది. 


క అస్తమయమునకు మును రిపు । మస్తకముం దునుమవలయు; మన కిది సాలన్‌ 
దుస్తరమును నగు; నస్త । వ్యస్తం బగునేని నాకు వగపు గదిరెడున్‌. 303 


ప్రతిపదార్థం: అస్తమయమునకున్‌+మును= సాయంకాలానికి (అంటే ప్రొద్దు గ్రుంకకముందే) మునుపే; రిపు= శత్రువుయొక్క; 
మస్తకమున్‌= తలను; తునుమవలయున్‌= నరికివేయాలి; ఇది= ఈ పని; మనకున్‌= మనకు; చాలన్‌= మిక్కిలి; దుస్తరమునున్‌= 
అసాధ్యమే; అగున్‌= అవుతుంది; అస్తవ్యస్తము= వ్యత్యస్తం; అగున్‌+ఏని= అయితే; నాకున్‌= నాకు; వగపు+కదిరెడున్‌= చింత 
కలుగుతుంది. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పొద్దుగుంకే లోపల శత్రువు తల నరికివేయాలి. ఈ పని చాలా దుష్కరమే అవుతుంది. వ్యత్యస్తం 
అయిందా - నాకు చింత కలుగుతుంది. 


విశేషం: సాయంకాలం లోపల తల నరికివేయాలి. ఇది అంత తేలికైన పనేమీ కాదు. చాలా దుష్కరమైనది. దీనికి వ్యతిరేకంగా 
జరిగితే మాత్రం నాకు మిగిలేది వగపే అని కృష్ణుడు అన్నాడు. ఇది చాలా పకడ్బందీగా ఒక పథకం (ప్రకారం మహానిగూఢంగా 
ఎంతో చురుకుగా జరగవలసిన పని అని తెలుస్తూ ఉన్నది. ఏ కొంచెం పొరపొచ్చెం, తప్పిదమూ జరిగినా అది తనకు దుఃఖాన్నీ 
కీడునూ కలిగిస్తుందని, (క్రీడిని బహుజాగరూకుడిగా ఉండవలసిందిగా కృష్ణుడు సూచిస్తూ ఉన్నాడు. 


వ. మనవేగులవారు వచ్చిరి; వారు సెప్పిన తెజింగు వినుము:'నీవు ప్రతిజ్ఞ సేసినప్పుడు మోసిన చిందంబులపెల్లునన్‌ 
బెదరి యవ్వీటివారు గవ్వడి కొడుకు చావునకుం గోపించి యిప్పుడ యెత్తి వచ్చు నని రథకరితురంగంబుల 
నాయితంబుసేయుచుండ, సైంధవుండు దనచారులచేత నీ యాడిన మాటలు విని, వెజచఅచి కురురాజు 
గొలువున్న చోటికి. జని, సిగ్గణి నిన్ను నగ్గించి, నీ ప్రతిన యెజింగించి, యతం డలిగిన మీరు గావలే రని 
పలికి, తా నెందేనియుం బోయెద ననిన, నమ్మనుజపతి గురు కృతవర్మ కృప కర్ణ శల్యాశ్వత్థామ ప్రభృతులగు 
మేటి మగలం బేర్కొని 'వీరును నా తమ్ములును గలుగ నరునకు నిన్ను జుట్టనవ్రేలనుం జూపవచ్చునే యని 
భయంబు వాపె; భారద్వాజుండును మహోత్సాహుండై దురవగాహ వ్యూహ విధానంబున జయద్రథుం 
జేరకుండ నిన్ను నిలువరించువాండయ్యె; అది యట్టిద; వా రొక్కొక్కరుండు గెలువరాని యట్టి జెట్టి జోదు; 

a బ (2 లబ ల 
లందబు నొక్కపనికిం దలకొని నిలిచిన గెలుచుట యశక్యంబు గాదె! ఇక్కార్యం బార్యు లగు నాప్తజనంబులం 
గూర్దికొని విచారింపవలయు' ననవుడు వివ్వచ్చుండు నవ్వుచు నిట్లనియె. 304 


ప్రతిపదార్థం: మన, వేగులవారు= మన గూఢచారులు; వచ్చిరి= వచ్చారు; వారు= ఆ చారులు చెప్పిన; తెజంగు= చెప్పిన విధం; 
వినుము; నీవు (ప్రతిజ్ఞ చేసినప్పుడు= నీవు శపథం చేసిన సందర్భంలో; మోసిన చిందంబుల పెల్టునన్‌= శబ్దించిన శంఖాల 
అతిశయంచేత; బెదరి= భయపడి; ఆ+వీటివారు= ఆ శిబిరంలోని వాళ్ళు; కవ్వడి= అర్జునుడు; కొడుకు చావునకున్‌= అభిమన్యుడి 
మరణానికి; కోపించి= కోపపడి; ఇప్పుడు+అ= ఈ క్షణమే; ఎత్తి వచ్చును+అని= దండెత్తి వస్తాడని; రథ, కరి, తురంగంబులన్‌= 
తేరులను, ఏనుగులను, గుర్రాలను; ఆయితంబు+చేయుచుండన్‌= సిద్దం చేస్తూ ఉండగా; సైంధవుండు= జయద్రథుడు; తన 
చారులచేతన్‌= తన వేగులవాళ్ళ వలన; నీ ఆడిన, మాటలు= నీవు పలికిన ప్రతిజ్ఞా వాక్యాలు; విని; వెజచబిచి= భయపడి; 
కురురాజు= దుర్యోధనుడు; కొలువు+ఉన్న చోటికిన్‌= సభను తీర్చిన ప్రదేశానికి; చని= పోయి; సిగ్గు+అటి= సిగ్గు విడిచి; నిన్నున్‌= 
నిన్ను; అగ్గించి= పొగడి; నీ ప్రతిన ఎటింగించి= నీ శపథం తెలిపి; అతండు= అర్జునుడు; అలిగినన్‌= కోపించగా; మీరు కావలేరు= 
మీరు నన్ను కాపాడలేరు; అని పలికి= అని మాటాడి; తాను= ఆ సైంధవుడు; ఎందేనియున్‌+పోయెదన్‌+అనినన్‌= ఎక్కడికైనా 
వెళ్ళిపోతాను అని చెప్పగా; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; గురు, కృతవర్మ, కృప, కర్త శల్య+అశ్వత్భామ ప్రభృతులు+అగు= 
ద్రోణుడు, కృతవర్మ, కృపాచార్యులు, కర్ణుడు, శల్యుడు, అశృత్తామ మొదలైనవారగు; మేటిమగలన్‌= గొప్పశూరులను; పేర్కొని= 
సేర్టుపెట్టి ఉచ్చరించి; వీరును= ఈ పేర్కొన్న శూరులునూ; నా తమ్ములునున్‌= నా తమ్ముళ్ళునూ; కలుగన్‌= ఉండగా; నిన్నున్‌= 
నిన్ను; జుట్టన(వ్రేలనున్‌= చూపుడు వ్రేలితో (తర్ణనితో); చూపవచ్చునే?= చూపటానికి అవుతుందా?; అని; భయంబు+పాపెన్‌= 
అని భయాన్ని పోగొట్టాడు; భారద్యాజుండునున్‌= ద్రోణాచార్యుడున్నూ; మహా+ఉత్సాహుండు+ఐ= మిక్కిలి ఉత్సాహం (ప్రయత్నం) 
కలవాడై; దుర్‌+అవగాహ వ్యూహ విధానంబునన్‌= (ప్రవేశించటానికి వీలుగాని మొగ్గరం యొక్క ఉపాయంచేత; జయ॥ద్రథున్‌= 
సైంధవుడిని; చేరకుండన్‌= సమీపించకుండా; నిన్నున్‌= నిన్ను; నిలువరించువాండు+అయ్యెన్‌= నిలుపు (ఆపు) లేదా ఎదుర్కొనేవాడు 
అయ్యాడు; అది+అట్టిది+అ= అది అటువంటిదే; వారు= ఆ కౌరవవీరులు; ఒక్కొక్కరుండు+అ= ఒక్కొక్కడున్నూ; గెలువరాని+అట్టి 
జెట్టిజోదులు= జయించటానికి వీలుకానటువంటి శూరులైన (శ్రేష్టులైన) యోధులు; అందణున్‌= ఆ వీరులందరూ; ఒక్క పనికిన్‌= 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 281 


ఒకే కార్యానికి; తలకొని= యత్నించి; నిలిచినన్‌= నిలబడితే; గెలుచుట= జయించటం; అశక్యంబు+కాదె!= అసాధ్యం అవుతుంది 
కదా!; ఈ+కార్యంబు= ఈపని; ఆర్యులు+అగు+ఆప్రజనంబులన్‌= పూజ్యులైన 'ప్రాణమిత్రులను; కూర్చికొని= ఒకటిగా సమావేశ 
పరచి; విచారింపన్‌ వలయున్‌= ఆలోచించాలి; అనవుడున్‌= అనిన అనంతరం; వివ్వచ్చుండు= అర్జునుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: మన గూఢచారులు వచ్చారు, ఇట్లా చెప్పారు వినుము. 'నీవు ప్రతిజ్ఞ చేసినప్పుడు మోగించిన శంఖనాదాల 
ఆర్భటికి బెదరిపోయి కౌరవపక్షంవారు, కొడుకు చావుకు కోపించి అర్జునుడు ఇప్పుడే యుద్దానికి రావచ్చునని 
చతురంగబలాలను సిద్దంచేయటం మొదలు పెట్టారు. సైంధవుడు తన గూఢచారుల వలన నీ ప్రతిజ్ఞ గురించి 
తెలిసికొని, భయపడి, దుర్యోధనుడు కొలువు తీర్చిన చోటికిపోయి, సిగ్గువదలి, నిన్ను కీర్తించి, నీ ప్రతిజ్ఞను తెలిపి, 
నీవు కోపిస్తే కాపాడగలిగినవారు వారిలో లేరని చెప్పి, తానెక్కడికైనా పారిపోతానని అన్నాడు. దుర్యోధనుడు, (ద్రోణ, 
కృతవర్మ, కృప, కర్ల, శల్యాశ్వత్భామాదులను పేర్కొని, వారూ, కౌరవ సోదరులూ ఉండగా అర్జునుడు అతడివైపు 
వేలెత్తి చూపలేడని భయం పోగొట్టాడు. (ద్రోణాచార్యుడు కూడా ఉత్సాహాతిశయంతో అసాధ్యమైన వ్యూహాన్ని రచించి 
నీవు సైంధవుడిని సమీపించకుండ అడ్డగించటానికి సిద్దమయ్యాడు. అది అట్లాగే జరుగుతుంది. కౌరవవీరులలో 
ఒక్కొక్కరు గెలువరాని జగజెట్టులు. వారందరూ కలిసి ఒక్కటిగా నిలిచి ఒకపని సాధించటానికి పూనుకొన్నప్పుడు 
వారిని గెలవటం అసాధ్యంకాదా? కాబట్టి ఆత్మీయులైన ఉత్తములతో ఆలోచించి మనకార్యాన్ని నిశ్చయించాలి' 
అనగానే అర్జునుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు. 


అర్జునుడు కృష్ణునితో. దన ప్రతిజ్ఞానిషయంబులైన నాక్యంబులు సెప్పుట (సం. 7-53-31) 


క వారి నెటుంగుదు నేనును; । వారలు న న్నెటుంగుదురు; భవత్సాహాయ్య 
స్పార బలోద్ధతి గలుగంగ । వారే తప్పింప( జాలువా రీపూన్నిన్‌? 305 


ప్రతిపదార్థం: నేనునున్‌= నేనున్నూ; వారిన్‌= ఆ కౌరవపక్షంలోని వాళ్ళను; ఎణుంగుదున్‌= ఎరుగుదును; వారలున్‌= కౌరవపక్షం 
వాళ్ళున్నూ; నన్నున్‌= నన్ను; ఎణుగుదురు= ఎరుగుదురు; భవత్‌+సాహాయ్య, స్పార, బల+ఉద్ధతి= నీయొక్క తోడ్పాటు అనే 
ఒప్పిదమైన బలగర్వం; కలుగంగన్‌= ఉండగా; ఈ పూన్కిన్‌= ఈ'ప్రయత్నాన్ని; తప్పింపన్‌+చాలువారు= భగ్నం కలిగించేవాళ్ళు; 
వారే?= వాళ్ళేనా? 

తాత్సర్యం: నాకు వారు తెలుసు, వారికి నేను తెలుసు. నీ సహకారం అనే బలగర్వమే నాకు తోడుగా ఉంటే 
ఈ ప్రయత్నాన్ని తప్పించగలిగేవారు వారేనా? (ఈ ప్రయత్నాన్ని భంగపరచటానికి నీ సహాయం ఉన్నంతకాలమూ 
ఎవరివలనా వీలుకాదని భావం.) 

విశేషం: శ్రీకృష్ణుడు అంతకుముందు 'అర్యులైన ఆప్రజనాన్ని సమకూర్చుకో - వారితో విచారించు” అన్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడి 
కంటె ఆప్తుడైన వ్యక్తి ఎవ్వడున్నాడు? అతడే నిజంగా ఆర్యుడైన ఆప్త స్నేహితుడు. అసలు రహస్యం శ్రీకృష్ణుడి మాటలలోనే 
అర్థమయింది. అందుకే అర్జునుడు నవ్వుతూ నీయొక్క తోడ్పాటు అనే బలగర్వం నాకుంటే చాలు ఈ ప్రయత్నాన్ని మరెవ్వరు 
భంగపరిచే సమర్ధులు కారు; ఎవ్వరూ అంతటి వాళ్ళు కౌరవపక్షంలో లేరు - అనే అర్జునుడి దృఢవిశ్వాసం ఇందులో పరోక్షంగా 


సూచితం. 


వ. ఏను జయద్రథుం జంపుటకుం దమకించి తటుమునప్పడు నాకు నెవ్వరడ్డంబు సొచ్చి రేనియు. 306 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏను= నేను; జయ(ద్రథున్‌= సైంథవుడిని; చంపుటకున్‌= సంహరించటానికి; తమకించి= తొందరపడి; 
తణుమునప్పుడు= వెంబడించి, పరుగెత్తించేటప్పుడు; నాకున్‌= నాకు; ఎవ్వరు+అడ్డంబు+చొచ్చిరి+ఏనియున్‌= ఎవ్వరైనా అడ్డం 
(నివారించటానికై) (ప్రవేశిస్తే. 


తాత్సర్యం: నేను జయ॥ద్రథుడిని చంపటానికి తొందరగా వెంబడించి వేటాడుతుంటే ఎవరు నాకు అడ్డం వచ్చినా. 


మ. పటు నారాచ పరంపరా ప్రసర దర్వం బేర్పడం బేర్షి త 
ద్ధట సంఘంబును ఘోటక వ్రజము శుంభత్‌స్యందనౌఘంబు ను 
ద్ధట కుంభి ప్రకరంబునుం బొదివి విధ్వంసంబు గావించి నె 
త్తుట జొత్తిల్లెడునట్లు సేయుదు సమిద్దూభాగ మత్యుగ్రతన్‌. 307 


ప్రతిపదార్థం: పటు+నారాచ= తీవ్రములైన బాణాల; పరంపరాప్రసర= వరుసల వ్యాపనం యొక్క; దర్పంబు= గర్వం; ఏర్పడన్‌= 
కలిగేటట్లు (స్పష్టపడేటట్టు); పేర్చి= విజృంభించి; తత్‌+భట, సంఘంబును= ఆ కౌరవులయొక్క భటుల మొత్తాన్ని; ఘోటక+(వ్రజమున్‌= 
గుర్రాల మొత్తాన్ని; శుంభత్‌+స్యందన+ఓఘంబున్‌= శోభిస్తూ ఉండే రథాల మొత్తాన్ని; ఉద్భట, కుంభి, ప్రకరంబునున్‌= గొప్ప యేనుగుల 
సమూహాన్ని; పొదివి= ఆక్రమించి (క్రమ్మి; విధ్యంసంబు కావించి= హతం చేసి; సమిత్‌+భూభాగము= రణరంగం; అతి+ఉ(గ్రతన్‌= 
మిక్కిలి ఘోరంగా; నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్లెడు అట్టు= తడిసేటట్టు; చేయుదున్‌= చేస్తాను. 
తాత్పర్యం: తీవ్రబాణ పరంపరలను ప్రయోగించే గర్వం అతిశయించేటట్టు విజృంభించి, భటులు, గుర్రాలు, 
రథాలు, ఏనుగులు - వీటి మొత్తాలను చుట్టుముట్టి మట్టుపెట్టి రణరంగాన్ని నెత్తుటితో తడిపి వేస్తాను. 
విశేషం: ప్రస్తుత పద్యం మత్తేభవి(క్రీడితం, ఇందులో ఉద్భట కుంభి ప్రకరంబు యొక్క ప్రసక్తి కూడా సందర్భవశాత్తూ ప్రకటితమైంది. 
ప్రతిజ్ఞా వాక్య విషయాలు చెప్పే అర్జునుడి గర్వాతిశయాన్ని ఈ పద్యం వివరిస్తూ ఉన్నది. అర్జునుడు చెప్పే పద్దతిలోని ఉద్దతి 
మత్తేభ విక్రీడిత వృత్తగతిలో (ప్రతిఫలించింది. 
క. కౌరవ సైన్యంబుల6 గల । వీరుల యస్త్రములు నాదు వివిధాస్త్రగతి 

క్రూర ప్రవాహముల కెదు । రే! రాజీవాక్ష! యాదరింపకు వారిన్‌. 308 


ప్రతిపదార్థం: రాజీవాక్ష!= కృష్ణా!; కౌరవ సైన్యంబులన్‌= కౌరవసేనలలో; కల= ఉన్నట్టి; వీరుల అస్త్రములు= వీరుల బాణాలు; 
థి దె రూ బు =] 

నాదు= నాయొక్క; వివిధ+అస్త్ర, గతి, (క్రూర, ప్రవాహములకున్‌= రకరకాల అస్త్రాల పోకడలచేత నొప్పించే ప్రవృత్తులకు; 

ఎదురు+ఏ!= సాటియే!; వారిన్‌= ఆ కౌరవులను; ఆదరింపకు= లక్ష్యపెట్టకుము. 


తాత్సర్యం: ఓ కృష్ణా! ఆ కౌరవ వీరుల అస్త్రాలు, నా యొక్క రకరకాల అస్త్రాల పోకడలతో నొప్పించే ప్రవృత్తులకు 
ఎదురు నిల్వగలవా? వాళ్ళను లక్ష్య పెట్టవద్దు. 
క. వెజఖంగుపడి కుంభభవుండుం । బెజరథికులు. జూచుచుండ బీరము లావున్‌ 

మెజియ( జలము నెజియంగ6 దల । దణిగెద సైంధవుని; నేల తలంెదు కృష్ణా! 309 
ప్రతిపదార్థం: కృష్ణా!= కృష్ణా; కుంభసంభవు(డున్‌= ద్రోణాచార్యుడూ; పెజరథికులున్‌= ఇతర వీరులూ; వెణంగుపడి= నిశ్చేష్టులై; 
చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; బీరమున్‌= శౌర్యమూ; లావున్‌= బలమూ; మెజయన్‌= ్రకాశించేటట్టు; చలము= 


మాత్సర్యం; నెజయంగన్‌= నిండేటట్టుగా; సైంధవుని తలన్‌= సైంధవుడి శిరస్సును; తటి./గదన్‌= నరికివేస్తాను; ఏల?= ఎందుకు; 
తలశెదు?= భయపడతావు? 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 283 


తాత్సర్యం: ఓ కృష్ణా! ఆ ద్రోణాచార్యుడు, తక్కిన వీరులు భయచకితులై చూస్తూ ఉండగా నా శౌర్యమూ, బలమూ, 
ప్రకాశించేటట్టు, మాత్సర్యం నిండుకొనేటట్టు ఆ సైంధవుడి తలను నరికివేస్తాను. ఎందుకు నీవు భయపడతావు? 


విశేషం: ఈ కందపద్యంలోని ప్రాసస్థానాలలోని శకటరేఫల పరుషోచ్చారణ వెక్కసమైన కసితో కరకరమని సైంధవుడి తలను 
నరికే తీరును సూచిస్తూ ఉన్నది. ఒక విధమైన లయ పద్దతిలో వాని తల నరికి నాట్యం చేయిస్తాను అన్నట్టు పద్యగతి సాగింది. 
ప్రతిజ్ఞా నిర్వహణలో ఇది ఎట్లా జరుగుతుందో అన్న సంకోచం శ్రీకృష్ణుడిని కొంత చలింపజేస్తూనే ఉన్నది. ఆప్రజన సహకారం 
వలన తప్పక తన ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అర్జునుడి నమ్మకం. ఇతడు నన్నే నమ్మినాడు. దుస్తరమైన ఈ కార్యాన్ని ఎట్టా 
ఫలింపజేయాలి? అనే సందేహమూ, సంతాపమూ కృష్ణుడిని చలింపజేస్తున్నాయి. అది గమనించి అర్జునుడు 'తలశెదు కృష్ణా! 
అంటున్నాడు. 


క కురుపతి బలముల యేలా, | చరాచరములైన భూతజాలము లెల్లం 
దరతరమ యడ్డపడినం । దెరలిచి పడవైతు సింధుదేశాధీశున్‌. 310 


ప్రతిపదార్థం: కురుపతి బలముల+ఏల?= దుర్యోధనుడి సేనలనే ఏల?; చర+అచర, భూతజాలములు+ఎల్లన్‌= జంగమ 
స్థావరాలైన జీవరాసులు అన్నీ; తరతరమ= పరంపరగా (వరుసపెట్టి) లేదా మిక్కిలిగా; అడ్డపడినన్‌= ఎదుర్కొన్నప్పటికీ; తెరలిచి= 
తొలగించి; సింధుదేశ+అధీశున్‌= సైంధవుడిని; పడవైతున్‌= చంపివేస్తాను. 


తాత్సర్యం: ఒక్క కురుపతి సైన్యాలు ఏమిటి? సమస్త చరాచర ప్రాణికోటిమొత్తం వరుసపెట్టి ఎదుర్కొన్నా 
తొలగించి, సైంధవుడిని చంపిపడేస్తాను. 


ఆ. గురుని యలవు( జలము వెరవును గలంచి నీ । యాన, గాండివంబు నాన, దివ్య 
శరము లాన, యెల్లి సైంధవు తల యెల్ల । భంగి. దునిమివైతు( బగటు దల(క. 311 


ప్రతిపదార్థం: పగణు= శత్రువులు; తల(కన్‌= భీతి చెందగా; గురుని= (ద్రోణాచార్యుడి; అలవున్‌= బలాన్ని; చలమున్‌= 
మాత్సర్యాన్ని; వెరవును= ఉపాయాన్ని; కలంచి= కలత నొందించి; నీ+ఆన= నీమీద ఒట్టు; గాండీవంబు+ఆన= నా గాండీవ 
ధనుస్సుమీద ఒట్టు; దివ్యశరములు+ఆన= దివ్యాస్రాల మీద ఒట్టు; ఎల్లభంగిన్‌= అన్ని విధాల చేత; ఎల్లి= రేపు; సైంధవుని 
తలన్‌= సైంధవుడి శిరస్సును; తునిమివైతున్‌= ఖండిస్తాను. 
తాత్సర్యం: పగవారు భీతిచెందేటట్టుగా (ద్రోణుడి బలాన్నీ మాత్సర్యాన్నీ ఉపాయాన్నీ కలచివేసి నీమీద ఒట్టు, 
గాండివంపైన ఒట్టు, దివ్యాస్రాలపై ఒట్టు ఏ విధంగానైనా సరే రేపు ఆ సైంధవుడి తలను ఖండించివేస్తాను. 
నిశేషం: సైన్యాధ్యక్షుడు ద్రోణుడు శౌర్యాన్నీ, మాత్సర్యాన్నీ, చాతుర్యాన్నీ ఎంత (ప్రదర్శించినా వాటి నన్నిటినీ లెక్కచేయకుండా 
అతడికి కలత కలిగించేటట్టు చేయటం రేపటి యుద్దంలోని ప్రధాన కర్తవ్యం. అటుపైన మొదటగా శ్రీకృష్ణుడిమీద ఒట్టు 
పెట్టుకున్నాడు. తాను పూర్ణంగా నమ్ముకున్న వ్యక్తిపైన ఒట్టు పెట్టి పిమ్మట తన కీర్తిక, స్ఫూర్తికీ మూలమైన గాండీవంపైన, చివరకు 
దివ్య బాణాలపైన ఒట్టు పెట్టుకొనటం ఈ పద్యంలోని విశేషం. 
చ. కనియెదు సైంధవుం గడచి క్రందుగ నాకు నెదుర్చు రాజులం 

దునుమంగ భూషణోత్కరముతో. బదహస్తశిరంబు లుర్విపై 

బెన6గొని చారు భంగియును భీషణ రేఖయు. దాల్ప, నెత్తురున్‌ 

నెనడును గ్రోలి భూతములు నిక్కుచు నీల్గుచు. జొక్కుచుండ(గన్‌. 312 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సైంధవున్‌+కడచి= సైంధవుడిని దాటి (మీరి); క్రందుగన్‌= దట్టంగా; నాకున్‌+ఎదుర్చు రాజులన్‌= నన్ను ఎదిరించే 
రాజులను; తునుమంగన్‌= చంపగా; భూషణ+ఉత్కరములతోన్‌= నగల మొత్తంతో; పద, హస్త, శిరంబులు= కాళ్ళూ, చేతులూ, 
తలలూ; ఉర్విపైన్‌= నేలపై; పెనంగొని= ఒకదాని కొకటి పెనవేసికొని; చారుభంగియును= మనోహరమైన విధమూ; భీషణ 
రేఖయున్‌= భయంకరత్వమున్నూ; తాల్పన్‌= పొందగా; నెత్తురున్‌= రక్తమున్నూ; నెనడును= ఎముకలలోని (మూలుగు) గుజ్జు 
లేక కొవ్వున్నూ; క్రోలి= ఆస్వాదించి; భూతములు= పిశాచాలూ; నిక్కుచున్‌= ఉబ్బుతూ; నీల్లుచున్‌= నీల్లుతూ; చొక్కుచుండంగన్‌= 
పారవశ్యాన్ని పొందుతూ ఉండగా; కనియెదు(వు)= చూడగలుగుతావు. 


తాత్సర్యం: సైంధవుడిని దాటి న న్నెదిరించి వచ్చే రాజులను నేను చంపగా, వారి నగల మొత్తంతో కాళ్ళూ, 
చేతులూ, తలలూ పెనవేసికొని ఉండే మనోహరమూ, భయంకరమూ అయిన పద్దతిలో నెత్తురు, ఎముకలలోని 
క్రొవ్వు త్రాగి నిక్కుతూ నీలుగుతూ పరవశత్వాన్ని పొందే పిశాచాల విన్యాసాలతో యుద్దభూమిని చూడగలుగుతావు. 
విశేషం: తిక్కన అక్కడక్కడా రణరంగం యొక్క బీభత్స దృశ్యాన్ని వర్లిస్తూ కొన్ని కొన్ని సన్నివేశాలలో మనోహరత్వంలో 
భయంకరత్వమూ ఎట్లా మిళితమై ఉంటుందో తెలిపి ఉన్నాడు. ప్రస్తుత పద్యంలో కూడా అట్టి చారు భంగినీ, భీషణ రేఖనూ 
ప్రసక్తికి తెచ్చాడు. 'నిక్కుచు నీల్లుచు' వంటి రచనా విధానంలోని పస తిక్కననుండియే చేమకూరవంటి కవులు [గ్రహించారని 
చెప్పవచ్చును. 
క. అవ్వలి సైనికు లడల6గ । నవ్వుచు మనవార లార్వ నారాయణ! న 

న్నెవ్వరు మార్మొన లేమికి । నొవ్వం గురురాజు నేం దునుముదును ద్రోహిన్‌. 313 
ప్రతిపదార్థం: నారాయణా!= శ్రీకృష్ణా; అవ్వలి సైనికులు= శత్రు సైనికులు (ఆవైపు సేనలు); అడలంగన్‌= దుఃఖించగా; 
మనవారలు= మన సైనికులు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఆర్వన్‌= గర్జించగా; కురురాజు= దుర్యోధనుడు; నన్నున్‌= నన్ను; ఎవ్వరున్‌= 
ఎవరుకానీ; మార్కొనలేమికిన్‌= ఎదుర్కొనలేకపోవటానికి; నొవ్వన్‌= బాధపడగా; నేన్‌= నేను; ద్రోహిన్‌= (ద్రోహం కలవాడైన 
సైంధవుడిని; తునుముదును= సంహరిస్తాను. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! అవతలివైపు సేనలు దుఃఖించగా, మనవాళ్ళు నవ్వుతూ సింహనాదాలు చేయగా, ఆ కురురాజు 
నన్నెవ్వరూ ఎదిరించలేకపోవటానికి వెతచెందగా, (ద్రోహి అయిన ఆ సైంధవుడిని నేను సంహరిస్తాను. 


తే. సాధనము గాండివం బటె! సమరకర్త । యర్జునుం డటె! సారథి యబ్దనాభు( 
డటె! మరల్ప(గ వచ్చునే యా రథంబు । హరునకైనను నెటు(గక యంటిగాక, 314 


ప్రతిపదార్థం: సాధనము= రణ పరికరమైన విల్లు; గాండివంబు+అటె!= గాండీవమంట!; సమరకర్త= యుద్ధం చేసేవాడు; 
అర్జునుండు+అటె!= అర్జునుడంట; సారథి= రథం తోలేవాడు; అబ్బనాభు(డు+అటె!= శ్రీకృష్ణుడంట!; ఆ+రథంబున్‌= ఆ తేరును; 
హరునకున్‌+ఐనన్‌= శివుడికైనా; మరల్పంగన్‌+వచ్చునే?= మళ్ళించటానికి సాధ్యమవుతుందా?; ఎజు6గక= తెలియక; అంటి+కాక= 
అంటివి. 

తాత్పర్యం: యుద్ద పరికరమా గాండీవం. యుద్దం చేసేవాడా అర్జునుడు, అతడి రథాన్ని నడిపేవాడు సాక్షాత్తూ 
అబ్బనాభుడైన శ్రీకృష్ణుడు. ఆ రథాన్ని మళ్ళించటానికి శివుడికైనా సాధ్యమా! నీవు తెలియక అట్లా అన్నావు. 


నిశేషం: ఇందులో అర్జునుడి పరిపూర్ణ విశ్వాసం వ్యక్తమౌతూ ఉన్నది. గాండీవంపై ప్రగాఢమైన నమ్మకం. దానిని ధరించిన 
తనయందు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం. తనకు తోడుగా ఉన్న శ్రీకృష్ణుడి యెడ భక్తి. ముక్కంటి కూడా ఎదిరించి వెనుదిరిగి 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 285 


పోవలసిందే అని చెప్పటం ఈ పద్యంలోని విశేషం. అంతా చెప్పి చివరలో కృష్ణుడిలో “ఎబుగక యంటివిగాకి అని అనటం 
గట్టిగా తనలో నాటుకొన్న అచల బల విశ్వాసాన్ని వ్యక్తం చేయటమే. 


క. పూన(గ రాదే నాకె । ద్దానిం? బూనినను నీవు దలకొని తీర్దం 
గా నునికి గలుగ నే నీ। చే నుండంగ నిట్టు లేల చెప్పెదు చెపుమా! 315 


ప్రతిపదార్దం: నాకున్‌= నాకు; ఏ+దానినిన్‌= దేనినైనా; పూనంగన్‌+రాదే?= యత్నించరాదా?; నీవు= నీవు(కృష్ణుడు అని 
భావం); తలకొని= పూని; తీర్చంగాన్‌+ఉనికి= సరిపెట్టటానికి ఉండటం; కలుగన్‌= జరుగగా; ఏను= నేను; నీచేన్‌*ఉండంగన్‌= 
నీ చేతిలో ఉండగా అనగా నీ అధీనంలో ఉండగా; ఇట్టులు= ఈ విధంగా; ఏల= ఎందుకు; చెప్పెదు?= చెబుతున్నావు? 
చెపుమా= తెలుపుము. 


తాత్సర్యం: నీవు పూనుకొని అన్నీ తీర్చటానికి ఉండగా, నేను దేనికి ప్రయత్నించినా ప్రయత్నించవచ్చును గదా! 
నేను నీ అధీనంలో ఉండగా ఎందు కిట్టా అంటున్నావు చెప్పుము. 


విశేషం: నేను దేనికీ ప్రయత్నించరాదా - అంటే దేనికైనా పూనుకొనవచ్చును గదా! ముఖ్యంగా నీవు నాకు అన్నీ సరిపెట్టటానికి 
సంసిద్దంగా ఉన్నప్పుడు నేను దేనికైనా పూనుకొనవచ్చును. నేను నీ అధీనంలోనే ఉన్నప్పుడు ఎందుకిట్లా అంటున్నావో చెప్పు 
మని అర్జునుడు అనే మాటలలో శ్రీకృష్ణుడినే తాను అన్నిటికీ పరిపూర్ణంగా నమ్ముకొన్నానని, అంతా ఆయన చేతులలోనే ఉన్నది 
అని తెలుస్తూ ఉన్నది. 'నీచే నుండగా” అనే వాక్యం నేటికీ వ్యవహారంలో ఉన్నది. ఎంతో సజీవమైన, నిత్య వ్యవహార యోగ్యమైన 
భాషను తిక్కన ప్రయోగించా డనటానికి ఇటువంటి వెన్నో ప్రయోగాలు చూపవచ్చును. అట్లాగే 'తీర్చంగానునికి' అనే ప్రయోగం 
కూడా జాతీయమైన పలుకుబడితో భావపరిపుష్టి కలిగి ప్రజాబాహుళ్యం చేత నిత్యమూ వ్యవహరించబడుతూనే ఉన్నది. 


క ఈ ప్రతిన యెట్టి తెబి(గున | నప్రతిహతవృత్తి నెగడునట్టి తెజింగు లో 
క ప్రభువ! నీవ చేయ న । తిప్రకట పరాక్రమ ప్రదీప్తుండ నగుదున్‌. 316 


ప్రతిపదార్థం: లోకప్రభువ!= లోకేశ్వరా! (కృష్ణా!); ఈ (ప్రతిన= ఈ (ప్రతిజ్ఞ; ఎట్టి+తెణంగునన్‌= ఏ విధంగా; అప్రతిహత+వృత్తిన్‌= 
విఘ్నం లేని ప్రవర్తనతో, అడ్డులేక మారుదెబ్బలేని ఉపాయంతో(నడవడికతో); నెగడున్‌= పూర్తి అవుతుందో; అట్టి తెజంగు= 
అటువంటి విధం; నీవు+అ+చేయన్‌= నీవే చేస్తూ ఉండగా; అతి, ప్రకట, పరా(క్రమ, ప్రదీప్తుండన్‌= మిక్కిలి, (ప్రసిద్దమైన శౌర్యంచేత 
బాగుగా (ప్రకాశించే (వెలుగొందే) వాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్సర్యం: లోకేశ్వరా! నేను చేసిన ఈ ప్రతిజ్ఞ ఏ విధంగా ప్రతిబంధకం లేని వర్తనతో పూర్తిగా నిర్వర్తించబడుతుందో 
అట్టా నీవే చేస్తూ ఉండగా, నేను ప్రసిద్దంగా శౌర్యాన్ని ప్రదర్శించి ప్రకాశిస్తాను. 

విశేషం: శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన అన్ని లోకాలకు ప్రభువు. ఆయన ఆదేశాన్ని అనుసరించే అంతా |ప్రవర్తిల్లుతూ 
ఉన్నది. అటువంటి మహాత్ముడు తనకు అండగా ఉండి సర్వమూ తానే నిర్వహిస్తున్నాడు. శ్రీకృష్ణుడి మాటలలో చెప్పాలంటే 
తాను కేవలం నిమిత్త మాత్రుడు. అంతా చేసేది ఆయనే. పైకి లోకం నేను ప్రతాపాన్ని ప్రకటించినట్టుగా భావిస్తూ ఉన్నది. 
నే నింతగా పరాక్రమంతో (ప్రకాశించటానికి మూలమైన ఆలంబనం ఆ లోక ప్రభువు యొక్క అనుగ్రహపూర్ల్ణ్లమైన ఆలోకనమే. 
శ్రీకృష్ణుడే అంతా చేస్తూ ఉన్నాడనే భావానికి లోకప్రభువ! అనే సంబోధన సర్వవిధాలా సమర్థనీయంగా ఉన్నది. 


క మమ్మునరయు భరమున నీ । విమ్మెయి( దలపోసి; తింక నిచ్చట నేలా 
నెమ్మది నిద్రింపంగా. । బొమ్ము ప్రభాతమున రథము. బూన్స(గ వలయున్‌. 317 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మము శన్‌= మమ్మల్ని; అరయు,భరమునన్‌= రక్షించే భారంచేత; నీవు= నీవు(కృష్ణుడవు అని భావం); ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; తలపోసితి(వ)= తలచావు; ఇంకన్‌= ఇంకా; ఇచ్చటన్‌= ఈ చోట; ఏలా?= ఎందుకు ఉండటం; నెమ్మదిన్‌= 
సుఖంగా, నిశ్చింతగా; నిద్రింపంగాన్‌= నిదురించటానికి; పొమ్ము= పోవలసింది; 'ప్రభాతమునన్‌= ఉదయాననే; 
రథమున్‌+పూన్స(గన్‌+వలయున్‌= రథాన్ని సిద్దం చేయవలసి ఉన్నది (ఉదయాన్నే రథం ఏర్పాటు చేయవలసిన పని ఉన్నది 
కాబట్టి తొందరగా ఇప్పుడు ని(ద్రించటానికి పోవలసింది అని భావం). 


తాత్సర్యం: మమ్మల్ని కాపాడే భారాన్ని వహించినందువల్ల నీవు ఈ విధంగా తలపోశావు. ఇంక ఇక్కడ ఉండటం 
ఎందుకు? నిశ్చింతగా ని(ద్రించటానికి పోవలసింది. రేపు ఉదయాన్నే తేరు సిద్దం చేయవలసి ఉన్నది కదా! 

నిశేషం: 'అరయు భరము” అనే ప్రయోగం చాలా అర్థవంతమైనది. మమ్మల్ని రక్షించే బరువు బాధ్యతలున్న నీవు మా బాగోగులు 
తెలిసికొనాలని ఎప్పటి కప్పుడు విచారణ జరుపుతూ ఈ విధంగా తలపోశావు - అంతే కాని నీకు తెలియంది ఏమున్నది? మేము 


జాగరూకులమై ఉన్నామా? లేదా? అని పరిశీలించటానికి నీవు ఆ విధంగా ఏమీ తెలియనట్టుగా నటిస్తావు అని ఎంతో భావాన్ని 
ఆ ప్రయోగంలో కవి నిక్షిప్తం గావించాడు. 


వ. అని యివ్విధంబున సల్లాపంబులు సేయుచు నరనారాయణు లత్యంత కుపితాంతఃకరణు లగుచు€ 
బాములు రోంజు పోల్కి నిట్టూర్పులు నిగిడించుచున్నం, బురందరాది బృందారకులు భయంబుగొని దీన 
నేమి పుట్టునో! యని చింతాక్రాంతు లైరి; వారిధులు సంక్షోభించె, సరిత్రవాహంబులు ప్రతిగమన వ్యాకులంబు 
లయ్యెం గాననశైల సహితంబుగా మహి సంచలించె, మజియు మాతంగ తురంగ నరనికరంబుల నాశంబులు 
దెలుపునుత్పాతంబు లనేకంబులు దోంచె, విశేషించి కౌరవస్మంధా వారంబున దారుణ వాయువులు విషమ 
గతులం జరించుటయు, నుల్మానిరాతంబులు నలుగడలం బడుటయు(, గరిహరి నికరంబులు 
బహుళంబులగు బాష్పజలంబులు విడుచు టయు మొదలుగా. బెక్కుదుర్నిమిత్తంబులు పుట్టినం బోటుమగ 
లగు భూపతులు లోనుగా నెల్లజనంబులుం బుల్లపడి యుండి రనవుడు సంజయునకు ధృతరాష్తుం డి 
ట్లనియె. 318 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; ఈ+విధంబునన్‌= ఇట్టా; సల్గాపంబులు+చేయుచున్‌= సంభాషణలు సాగిస్తూ; నర, 
నారాయణులు= అర్జునుడూ, కృష్ణుడూ; అత్యంత కుపిత+అంతఃకరణులు+అగుచున్‌= మిక్కిలి కోపించిన మనస్సు కలవాళ్ళు 
అవుతూ; పాములు= సర్పాలు; రో(జు పోల్కిన్‌= బుసకొట్టినట్టు; నిడు+ఊర్పులు= దీర్భనిశ్వాసాలు; నిగిడించుచున్నన్‌= వ్యాపింప 
జేస్తూ ఉండగా; పురందర+ఆది, బృందారకులు= దేవేంద్రుడు మొదలైన దేవతలు; భయంబుకొని= భీతిచెంది; దీనన్‌+ఏమి, పుట్టును 
+ఓ+అని= దీని వలన ఏమి కలుగుతుందో అని; చింతా+ఆ(క్రాంతులు+ఐరి= దిగులుతో ఆక్రమించబడినవారు అయ్యారు; వారిధులు 
= సముద్రాలు; సంక్షోభించెన్‌= కలతచెందాయి; సరిత్‌+ప్రవాహంబులు= నదుల వెల్లువలు; ప్రతిగమన= ఎదురుగా పయనించటంచేత; 
వ్యాకులంబులు+అయ్యెన్‌= కలత చెందినవి అయ్యాయి; మహి= భూమి; కానన, శైల, సహితంబుగాన్‌= అడవులు కొండలతో 
కూడుకొని; సంచలించెన్‌= మిక్కిలి కదలిపోయింది; మజియున్‌= ఇంకా; మాతంగ, తురంగ, నర, నికరంబుల=ఏనుగులు, 
గుర్రాలు, మానవుల యొక్క మొత్తాల; నాశంబులు తెలుపు= నశించిపోవటాన్ని తెలిపే; ఉత్సాతంబులు+అనేకంబులు= అప 
శకునాలు పెక్కులు; తోయెన్‌= కన్పించాయి; విశేషించి= మిక్కిలి అనగా ప్రత్యేకించి; కౌరవస్కంధావారంబునన్‌= కౌరవులు విడిది 
చేసి వసించినచోట; దారుణ వాయువులు= భయంకరమైన గాలులు; విషమగతులన్‌= ప్రతికూలమైన (చలనములు) నడకలతో; 
చరించుటయున్‌= తిరగటమున్నూ; ఉల్కా నిర్దాతంబులు= ఉల్కలు, పిడుగులు; నలుగడలన్‌+పడుటయున్‌= నాలుగు వైపులా 
పడటమున్నూ; కరి, హరి, నికరంబులు= ఏనుగుల, గుర్రాల సమూహం; బహుళంబులు+అగు, బాష్పజలంబులు= అధికమైన 
కన్నీళ్ళు; విడుచుటయున్‌= కార్చుటయున్నూ; మొదలుగాన్‌+పెక్కు, దుర్నిమిత్తంబులు= మొదలైన (మున్నగు) అనేకములైన 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 287 


అపశకునాలు; పుట్టినన్‌= కలుగగా; పోటు, మగలు+అగు భూపతులు= యుద్దవీరులైన రాజులు; లోనుగాన్‌= మొదలుగా; 
ఎల్ల+జనంబులున్‌= ప్రజలందరున్నూ; పుల్లపడి+ఉండిరి= స్తంభించి ఉండిపోయారు; అనవుడున్‌= అనిన వెంటనే; సంజయునకున్‌= 
సంజయుడికి; ధృతరాష్ట్రుండు; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: అని సంభాషణలు సాగిస్తూ కృష్ణార్జునులు మిక్కిలి కోపించిన హృదయాలతో బుసలుకొడుతున్న 
పాములవలె నిట్టూర్పులు విడుస్తుండగా ఇంద్రాది దేవతలు భయపడి, దానివలన ఎటువంటి తీవ్ర పరిణామాలు 
కలుగుతాయో అని విచారంలో మునిగారు. సముద్రాలు కల్లోల మయ్యాయి. నదులు అపసవ్యంగా ప్రవహించాయి, 
పర్వతారణ్యాలతో భూమి కంపించింది. చతురంగ బల నాశనాన్ని సూచించే అపశకునాలు తోచాయి. ప్రత్యేకంగా 
కౌరవుల సైన్య శిబిరాలలో పెనుగాలులు ఎడాపెడా వీచాయి, ఉల్కలూ, పిడుగులూ నాలుగువైపులా పడ్డాయి. 
ఏనుగులూ, గుర్రాలూ విరివిగా కన్నీరు కార్భాయి. ఇటువంటి అపశకునాలను గమనించి, వీరులైన రాజులు స్తంభించి 
ఉండిపోయారు. ఈ సంగతి విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు : 


తే. “అట్లు దమలోన( దగుమాట లాడి యాడి, | కోపరసవేగమున( గుంది కుంది, వగల. 
బొంది పొంది పురందరనందనుండు । నచ్యుతుండు నా రాత్రి యెట్లెరి చెపుమ! 319 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తమలోనన్‌= తమలో తాము; తగు మాటలు= యుక్తములైన సంభాషణలు; ఆడి+ఆడి= 
మిక్కిలిగా మాటాడి; కోపరస+వేగమునన్‌= కోపమనెడి రసముయొక్క అతిశయంతో; కుంది+కుంది= మిక్కిలిగా శోకించి; 
వగలన్‌= చింతలను; పొంది పొంది= అధికముగా అనుభవించి; పురందర నందనుండునున్‌= అర్జునుడున్నూ; అచ్యుతుండున్‌= 
శ్రీకృష్ణుడున్నూ; ఆ రాత్రి= ఆనాటి రాత్రి; ఎట్టు+ఐరి= ఏమయ్యారు; చెపుమ!= తెలుపుమా! 

తాత్పర్యం: 'ఆ విధంగా తమలో తాము తగిన సంభాషణలు సాగిస్తూ, కోపాతిశయంతో మిక్కిలి శోకించి, 
చింతలను అధికంగా అనుభవించి ఆ అర్జునుడూ, కృష్ణుడూ ఆ రాత్రి ఏమయ్యారో చెప్పవలసింది.” 


విశేషం: ఈ పద్యంలో అతిశయార్థంలో ఆడి యాడి, కుంది కుంది, పొంది పొంది అనే ప్రయోగాలను తిక్కన కూర్చాడు. ఇట్టి 
కూర్చు జొత్సుక్యాన్ని కూడా తెలియజేస్తుంది. ధృతరాష్ట్రుడి ఉత్కంఠకు అనుగుణంగా ఇక్కడ ఇట్టి రచనా పద్దతి పాటించబడింది. 


శ్రీకృష్ణుండు పుత్రశోకాతురయైన సుభద్ర నూజడించుట (సం. 7-54-11) 


వ. అని యడిగిన నా సూతసూనుం డంబికాసూనున కిట్లను: “నమ్మురారి చిత్తం బారాధించి యర్జునుం డట 
మున్న యొక్కనా(డు శిబిరంబునకు సుభద్రయుం బాంచాలియు నుత్తరయును వచ్చి యచ్చటన యునికిం 
జేసి యచ్చెలువల శోకానలంబు లుడుగునట్టి మాట లాడ నతనిం బ్రార్దించి పంచిన. 320 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; అడిగినన్‌= అడుగగా; ఆ సూతసూనుండు= ఆ సంజయుడు; అంబికా సూనునకున్‌= 
ధృతరాష్ట్రుడికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; ఆ+మురారి చిత్తంబు= ఆ శ్రీకృష్ణుడి మనస్సు; ఆరాధించి= 
సేవించి; అర్జునుండు= అర్జునుడు; అటమున్న= అంతకు మునుపే; ఒక్కనాండు= ఒక దినం; శిబిరంబునకున్‌= దండు 
విడిదిచేసి ఉన్నచోటుకు; సుభద్రయున్‌= సుభద్రయున్నూ; పాంచాలియున్‌= ద్రౌపదియున్నూ; ఉత్తరయునున్‌= ఉత్తరయున్నూ; 
వచ్చి= వచ్చి; అచ్చటన్‌+ఉనికిన్‌+చేసి= అక్కడ ఉండటం చేత; ఆ+చెలువల= ఆ స్త్రీల; శోక+అనలంబులు= దుఃఖాలనే 
నిప్పులు (దుఃఖాగ్నులు); ఉడుగునట్టి= చల్లారే; మాటలు+ఆడన్‌= మాటలు చెప్పటానికి; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; ప్రార్థించి= 
వేడుకొని; పంచినన్‌= పంపగా. 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని అడుగగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: 'ఆ శ్రీకృష్ణుడి మనస్సును ప్రసన్నం 
చేసికొని అర్జునుడు అంతకుముందే ఒకనాడు శిబిరానికి వచ్చి ఉన్న సుభద్ర, ద్రౌపది, ఉత్తరలను గుర్తుచేసుకొని, 
వారల మనస్సులలోని శోకాస్టిని చల్హార్చమని అతడిని వేడుకొని వారి వద్దకు పంపాడు. 


తే.  అమ్ముకుందుండు గ్రొత్తయై యడలు దనదు । డెంద మలంపంగ. జెలియలి మందిరమున 


~~ D0. 


కరిగి పురపుర6 బొక్కెడు నా సుభద్రం। గాంచి యిట్లను నెంతయు గారవమున. 321 


ప్రతిపదార్థం: ఆ+ముకుందుండు= ఆ శ్రీకృష్ణుడు (మోక్షాన్ని ఇచ్చేవాడు అని వ్యుత్పత్తి; (క్రొత్త ఐ= వింత అయి; అడలు= 
దుఃఖించు; తనదు+డెందంబున్‌= తన హృదయం; అల(పంగన్‌= అలతను కలిగించగా; చెలియలి మందిరంబునకున్‌= చెల్లెలు 
సుభద్ర ఇంటికి; అరిగి= పోయి; పురపురన్‌+పొక్కెడు= పురపురమని దుఃఖించే; ఆ సుభద్రన్‌= ఆ సుభద్రను; కాంచి= చూచి; 
ఎంతయున్‌= మిక్కిలి; గారవమునన్‌= (ప్రీతితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు: 
తాత్పర్యం: ఆ శ్రీకృష్ణుడు తనలో ఎన్నడూ కలుగని క్రొత్త రకమైన దుఃఖం మనస్సుకు అలత కలిగించగా, చెల్లెలు 
సుభద్ర మందిరానికి పోయి, పురపురమని వాపోయే ఆమెను చూచి ఎంతో ఆదరంగా ప్రీతితో ఇట్లా అన్నాడు: 
విశేషం: అందరి దుఃఖాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే ఆ శ్రీకృష్ణుడిలో కూడా ఏదో ఇంతకు మునుపు ఎన్నడూ లేని దుఃఖం 
ఎంతో (క్రొత్తగా మనస్సును అలముకొన్నట్టు చెప్పటం ఇందలి విశేషం. గారాబు చెల్లెలు సుభద్రను ఎట్లా ఊరడించటమా అని 
ఒకవైపు, అల్లారు ముద్దుగా తమ చేతులలో పెరిగిన మేనల్లుడు అభిమన్యుడు పూర్తిగా ముద్దూ మురిపెమూ తీరకముందే 
పరలోకగతుడయ్యాడే అన్న ఆవేదన మరొకవైపు, కలచివేయగా ఏదో ఒక (క్రొత్తరకమైన దుఃఖానికి గురైనట్టుగా తెలపటం ఎంతో 
వింతగా ఉన్నది. ఆ వింతనే తిక్కన “క్రొత్తయె' అని ప్రయోగించాడు. 
క. '“రాచూలికి నుచితం బగు । నాచారముగాదె రణమునం దరుల. దెగం 

జూచుచు. దిరుగని నడపున । నేచి యమరలోకమునకు నేంగుట తరుణీ! 322 


ప్రతిపదార్థం: తరుణీ!= స్తీ! (సుభద్రా! అని సంబోధన); రాచూలికిన్‌= రాజపు(త్రుడికి; రణమునందున్‌= యుద్దంలో; 
అరులన్‌+తెగన్‌+చూచుచున్‌= శత్రువులను చంపుతూ; తిరుగని నడపునన్‌= రణం నుండి మరలని విధంగా; ఏచి= విజృంభించి; 
అమరలోకమునకున్‌+ఏ(గుట= (వీర) స్వర్గానికి పోవటం; ఉచితంబు+అగు= తగినటువంటిదగు లేదా యుక్తమైనదగు ఆచారం; 
కాదె!= నడవడియే కదా! 


తాత్సర్యం: 'సుభద్రా! యుద్దంలో శత్రువులను చంపుతూ, వెనుతిరుగకుండా విజృంభించి పోరి స్వర్గలోకానికి 
పోవటం రాచపుట్టుక పుట్టినవానికి తగిన ఆచారమేకదా! 
విశేషం: యుద్దంలో వెనుదిరిగి రాకుండా పోరాడటం వీరధర్మం. అటువంటి వీరుడు రణరంగంలో మరణిస్తే వీరస్వర్గం. 


రాజకుమారులకు యుద్దంలో శత్రువులను తెగనరకటం యోగ్యమైన నడవడి. ఏ విధంగా చూచినా అభిమన్యుడు దుఃఖించదగినవాడు 
కాడని శ్రీకృష్ణుడి అభిప్రాయం. 


క నీకొడుకు తుచ్చమగు నీ। లోకంబు దొరంగి పుణ్యలోకమ్మునకుం 
బోకకు ని ట్లధికం బగు । శోకము. బొందంగ నగునె సుదతీ! నీకున్‌? 323 


ప్రతిపదార్థం: సుదతీ!= స్త్రీ (సుభద్రా అని సంబోధన) (మంచి దంతములు కలది అని వ్యుత్పత్తి; నీ కొడుకు= అభిమన్యుడు; 
తుచ్చము+అగు= నీచమైన; లోకంబు+తొరంగి= ఈ (ప్రపంచాన్ని విడిచి; పుణ్యలోకమ్మునకున్‌+పోకకున్‌= స్వర్గలోకానికి 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 289 


పోయినందుకు; నీకున్‌= నీకు; ఇట్టు= ఈ విధంగా; అధికంబు+అగు+శోకంబున్‌= మిక్కిలి దుఃఖాన్ని; పొందంగన్‌+అగునె?= 
పొందటం తగునా? 


తాత్పర్యం: సుభద్రా! నీ కొడుకు అభిమన్యుడు ఈ నీచమైన (ప్రపంచాన్ని విడిచి స్వర్గలోకాన్ని చేరాడు. అటువంటి 
పుణ్యపురుషుడి గురించి నీవు మిక్కిలి దుఃఖించటం తగునా? 
నిశేషం: కుమారుడి (అభిమన్యుడి) మరణానికి ఏ విధంగా ఆలోచించినా దుఃఖపడవలసిన పనే లేదు అంటున్నాడు. ఈ తుచ్చమైన 


లోకాన్ని వదలిపెట్టినందుకు, పైగా పుణ్యలోకప్రాప్తి కలిగినందుకు రెండు విధాలా సంతోషించవలసిన విషయమే కానీ అధికంగా 
శోకాన్ని పొందటం తగదని సహేతుకంగా శ్రీకృష్ణుడు సుభద్రను ఊరడించాడు. 


ఆ. బ్రహ్మ్యచర్యమున( దపంబున నుత్తమ । దానములను బడయ( దలంచునట్టి 

గతులకంటె సౌఖ్యకారిణి యగు గతిం । బొందె నీసుతుండు గుంద నేల? 324 
ప్రతిపదార్థం: నీ సుతుండు= నీ కొడుకు; (బ్రహ్మచర్యమునన్‌= (బ్రహ్మచర్య(వ్రతం చేత; తపంబునన్‌= తపస్సుచేత; 
ఉత్తమదానములన్‌= శ్రేష్టములైన దానాలచేత; పడయన్‌+తలయ+అట్టి= పొందదలచే; గతులకంటెన్‌= సద్గతులకంటిె; 
సౌఖ్యకారిణి+అగు+గతిన్‌= సుఖాన్ని కలిగించే ఉత్తమగతిని; పొందెన్‌= పొందాడు. 


తాత్పర్యం: నీ కొడుకు బ్రహ్మచర్యవ్రతం చేతా, తపస్సుచేతా, (శ్రేష్టములైన దానాల చేతా పొందాలి అనుకొనే 
సద్గతులకంటె ఎక్కువ సౌఖ్యాన్ని కలిగించే ఉత్తమోత్తమ గతిని పొందాడు. 


ఉ. క్షత్రియకాంత పుత్రకుని గాంచుట వా( డతిలోకవీరు(డై 
ధాత్రి( బ్రసిద్ధి కెక్కుటకు( దా నది గాకయు వీరపత్ని నా 
నీ త్రయి నెందునుం బ్రణుతి కెక్కిన నీవు తనూజుబీరమున్‌ 
శత్రువధోత్సవంబు విని సంతస మందక కుంద. బాడియే! 325 


ప్రతిసదార్థం: క్షత్రియకాంత= క్షత్రియవంశంలో పుట్టిన ఇంతి; పుత్రకునిన్‌+కాంచుట= కుమారుడిని కనటం; వాండు= ఆ 
కుమారుడు; అతిలోక వీరుండు+ఐ= లోకాతిశయుడైన శూరుడై; ధాత్రిన్‌= (భువి) పుడమిలో; ప్రసిద్దికిన్‌*ఎక్కుటకున్‌= (ప్రఖ్యాతిని 
పొందటానికి; అది కాకయున్‌= అంతే గాకుండా; తాన్‌= తాను; వీరపత్నినాన్‌= వీరుడి ఇల్లాలు అనగా; ఈ(త్రయిన్‌= ఈ మూడింటి 
చేతన్నూ (అనగా పుత్రుడిని కనటం, వాడు లోకాతిశయంగా వీరుడై ప్రసిద్దిని కాంచటం, తాను వీరపత్ని కావటం అనే ఈ 
మూడింటి వలన); ఎందునున్‌= ఎప్పుడున్నూ; (ప్రణుతికిన్‌+ఎక్కిన నీవు= పొగడ్త కాంచిన నీవు; తనూజుబీరమున్‌= కొడుకు 
శౌర్యాన్ని; శత్రు+వధ+ఉత్సవంబు= పగవాళ్ళను చంపిన ఆహ్లాదమున్నూ; విని; సంతసము+అందక= సంతోషపడకుండా; 
కుందన్‌+పాడియే?= దుఃఖించటం ధర్మమా? 


తాత్సర్యం: క్షత్రియ వంశంలో పుట్టిన ఓ సుభద్రా! నీవు పుత్రుడిని కన్నావు. ఆ కన్న కుమారుడు లోకాతిశయ 
శౌర్యంతో ఎంతో (ప్రసిద్ది కెక్కాడు. అంతే కాకుండా నీవు వీరపత్నివి. ఈ విధంగా నీవు పైచెప్పిన మూడింటి 
చేత ఎల్లప్పుడూ పొగడ్త కెక్కావు. కుమారుడి శౌర్యాన్ని, శత్రువులను సంహరించిన సమరోత్సాహాన్ని గురించి విన్నావు. 
సంతోషించకుండా దుఃఖించటం ధర్మమా? 


విశేషం: పుత్రుడిని కనటం కాదు ముఖ్యం. వాడు మహావీరుడై ప్రసిద్దికక్కాలి. పదిమందీ వాడిని కీర్తించాలి. వాడున్నూ తనధర్మాన్ని 
అందరూ ప్రశంసించేటట్టు నిర్వహించాలి. అట్లా నిర్వహించినప్పుడే ఆతడి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అప్పుడే వాడు పుత్రుడు. 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


నందనుడూ అనే మాటలకు సార్థక్యం కలిగించిన వాడౌతాడు. అట్టి బిడ్డను కన్నతల్లి వీరమాతగా కూడా |ప్రసిద్దికెక్కుతుంది. 
వీరపత్నియే కాకుండా వీరమాతగా కూడా పేరుకెక్కినప్పుడు చింతించవలసిన పనేలేదు - అని క్షత్రియ వంశంలో పుట్టి స్రీ తన 
జాత్యుచిత ధర్మాన్ని గౌరవిస్తూ ఎట్టా కీర్తికక్కాలో సూచింపబడింది. 

వ. అట్లుం గాక. 326 
తాత్సర్యం: ఆ విధంగా కాకుండా. 


క. కాలం బైనం బోవక | యీలోకమునందు నిలువ నెవ్వరి వశ? మి 
ట్లేల యవివేకజనముల । పోలిక శోకానలమున( బొగులుచు నుండన్‌. 327 


ప్రతిపదార్థం: కాలంబు+ఐనన్‌= కాలం ముగియగా, అంటే కాలం తీరిపోగానే; పోవక= మరణించకుండా; ఈ లోకమునందున్‌+నిల్వన్‌= 
ఈ మర్త్య (మానవ) లోకంలోనే నిలిచి ఉండటానికి (బ్రతికి ఉండటానికి); ఎవ్వరి వశము?= ఎవరికి శక్యం?; అవివేక 
జనంబుల+పోలికన్‌= తెలివి తక్కువ జనుల మాదిరి; శోక+అనలమునన్‌= దుఃఖాన్నిచేత; పొగులుచున్‌= కుమిలిపోతూ; ఇట్టు= 
ఇట్టా; ఉండన్‌+ఏల?= ఉండటం ఎందుకు? 


తాత్పర్యం: కాలం (ముగియ) తీరగానే మరణించకుండా ఈ మర్యలోకంలోనే శాశ్వతంగా నిలిచి ఉండటానికి 
ఎవరికీ వీలు (శక్యం)కాదు. తెలివి లేని వాళ్ళవలె దుఃఖాన్ని చేత కుమిలిపోతూ ఇట్లా ఉండటం ఎందుకు? 
విశేషం: 'కాలంబైనన్‌' అనే ప్రయోగానికి కాలం సంఫప్రాప్తిస్తే అనే అర్ధం కూడా పొసగుతుంది. “సంప్రాప్తే సన్నిహితే కాలే” అనే 
శంకరుల వాక్యం లోని భావమే పై ప్రయోగంలో స్పష్టం. “ఐనన్‌ అనే క్రియాపదానికి 'జరిగితే, పరిణమిస్తే, ప్రాప్తిస్తే, సిద్దిస్తే' 
అనే అర్థాలున్నాయి. కాబట్టి కాలం సమీపిస్తే లేదా కాలం ముగిస్తే అని రెండు రకాలుగా అర్థం సరిపోతుంది. “అవివేక జనములు” 
అంటే తెలివిలేనివాళ్ళు, మూఢులు అని భావం. మంచి చెడ్డలను బాగా ఆలోచించి ఆత్మవిమర్శ చేసికొని ప్రశాంత బీవనాన్ని 
సాగించేవాడు వివేకి. దీనికి పూర్తిగా విపర్యయం విమోహి అనగా అవివేకి. వివేకి శాశ్వత సత్యాన్ని తెలిసికొని భ్రమ(ప్రమాదాలు 
లేకుండా (ప్రశాంతచిత్తుడై పరమానందాన్ని పొందగా, అవివేకి అజ్ఞానంతో ఐహికమే నిత్యమని (భ్రమించి, వ్యామోహం చేత 
శోకనిమగ్నుడౌతాడు అని ఎంతో సందర్భానుసారంగా తిక్కన ఈ పదాన్ని ప్రయోగించాడు. 


క తగుమాట లాడి కోడలి | వగ పుడుపుము; నీవు ధైర్యవతి; వి ట్లడలం 
దగునె? నిను జూచి కాదే । మగుడుం జిత్తముల వగలు మా కందటికున్‌. 328 


ప్రతిపదార్థం: తగు+మాటలు+ఆడి= తగిన (యోగ్యమైన, సమయ సముచితమైన); ఊరడింపు పలుకులు పలికి; కోడలి వగపున్‌= 
ఉత్తర దుఃఖాన్ని; ఉడుపుము= పోగొట్టుము; నీవు= నీవు; ధైర్యవతివి= ధీరురాలవు; ఇట్టు+అడలన్‌+తగునె!= ఇట్లా, దుఃఖించటం 
తగునా!; నినున్‌+చూచి+కాదే= నిన్ను చూచియే కదా!; మాకున్‌+అందటకున్‌= మా అందరికీ; చిత్తములన్‌= మనస్సులలో; 
వగలు= శోకాలు; మగుడున్‌= తొలగిపోతాయి. 


తాత్సర్యం: సమయానికి అనుగుణంగా ఊరడింపు మాటలు చెప్పి, నీ కోడలు ఉత్తర దుఃఖాన్ని పోగొట్టుము. 
నీవు ధైర్యవతివై ఉండి ఇట్టా దుఃఖించటం తగునా? నీవు సంతోషంతో ఉండటం చూస్తేనే కదా మా అందరి 
మనస్సులలో దుఃఖం తొలగిపోతుంది. 


విశేషం: 'తగు మాటలాడి” వంటి తిక్కన ప్రయోగాలను ఆయన తర్వాత వాగ్గేయకారులైన త్యాగరాజు వంటి ప్రముఖులు తమ 
కీర్తనలలో (గ్రహించారు. సుఖంలో పొంగిపోకుండా దుఃఖంలో (క్రుంగిపోకుండా స్థిరంగా ఉండగలిగే నిశ్చలత్వాన్నే ధైర్యం అంటారు. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 291 


అటువంటి ధైర్యం కలది అని సుభద్రను శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అంత ధైర్యవతి అయి ఉండి కూడా ఆమె పుత్రమరణానికి 
తట్టుకోలేక బిట్టు వాపోయింది. అందుకు కృష్ణుడు నీవే ఇట్లా అయితే నిన్ను చూచి మేమందరం కూడా మరల భోరుమని 
విలపించవలసి వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండి, అందరికీ ధైర్యం కలిగించాలని కోరాడు. 
ఉ. నీమగఈ. డెల్లి సైంధవు ననిం దెగటార్ది శిరంబు దెచ్చినం 

గోమలి! నీదు పాదములకుం దగు పీఠము సేయు; మాతం డు 

ద్దామ భుజాబలాధ్యు. దది దప్పదు; వాని ప్రతిజ్ఞ దప్పినన్‌ 

భూమి వడంకదే! తరణి పొల్పు దలంకదె! వార్చి యింకదే! 329 
ప్రతిపదార్థం: కోమలి!= ఓ సుభద్రా!; నీ మగండు= నీ భర్తఅయిన అర్జునుడు; ఎల్లి= రేపు; అనిన్‌= యుద్దంలో; సైంధవున్‌= 
జయ[ద్రథుడిని; అనిన్‌= యుద్దంలో; తెగటార్చి= చంపి; శిరంబున్‌+తెచ్చినన్‌= తలను తీసికొనిరాగా (తేగా); నీదు పాదములకున్‌= 
స్‌ కాళ్ళకు; తగు పీఠము= తగిన పీట; చేయుము= కావించుము; ఆత(డు= అర్జునుడు; ఉద్దామ, భుజా, బల+ఆఢ్యుండు= 
అధికమైన భుజముల యొక్క బలంచేత శ్రేష్టుడు; అది తప్పదు= ఆతడి ప్రయత్నం చెడదు; వాని ప్రతిజ్ఞ తప్పినన్‌= అతడి 
ప్రతిజ్ఞ తప్పితే; భూమి వడంకదే!= భూకంపం కలుగదా!; తరణి పొల్పు= సూర్యుడి చందం; తలంకదె!= తొలగిపోదా; వార్చి= 
సముద్రం; ఇంకదే!= ఎండిపోదా! 
తాత్పర్యం: సుభద్రా! నీ భర్త రేపు యుద్ధంలో సైంధవుడిని చంపి, తలను తేగా నీ పాదాలకు తగిన పీఠంగా 
చేసికొనుము. ఆ అర్జునుడు అధికభుజబల శ్రేష్టుడు, అతడి ప్రయత్నం విఫలం కాదు. అతడి (ప్రతిజ్ఞ విఫలమే 
అయితే భూమి కంపిస్తుంది. సూర్యుడు కాంతి తరిగిపోతాడు. సముద్రం ఒక్క నీటిచుక్క కూడా లేకుండా ఎండి 
పోతుంది. 
విశేషం: ఈ పద్యంలో విఫలం కాని అర్జునుడి కఠోర ప్రతిజ్ఞ శ్రీకృష్ణుడి మాటలలో తెలుపబడింది. తెగిన సైంధవుడి తల సుభద్ర 
పాదాలమీద వచ్చి వాలుతుంది అంటున్నాడు. అర్జునుడు బాహుబలాఢ్యుడయితే ఆమె కోమలి. సైకి కోమలియే కాని ఎంతో 
ధైర్యవతి. ఆమె లక్షణాలే చాలా వరకు అభిమన్యుడిలో పరిపూర్ణంగా (ప్రతిఫలించాయి. ప్రతిజ్ఞా ప్రయత్నాన్ని “అది తప్పదు” అని 
చెప్పటం ఎంతో గంభీరంగా ఉన్నది. అట్లా చెప్పటంలోనే శిల్పకళా పారమ్యం యొక్క పొల్పు ఉన్నది. 
క. నా పలుకు నమ్ము; మర్గ్జును(। డా పాపాత్మకుని నెల్లి యని జంపి ముదం 

బాపాదించుం; గులమున । కీపెంపున కెలమి వొందు€ డీవును నతండున్‌. 330 
ప్రతిపదార్థం: నా, పలుకు, నమ్ముము= నా మాట నమ్ముము; అర్జునుండు= నీ పెనిమిటి అర్జునుడు; ఆ పాపాత్మకునిన్‌= 
పాపచిత్తుడైన ఆ సైంధవుడిని; ఎల్లి= రేపు; అనిన్‌= యుద్దంలో; చంపి= సంహరించి; కులమునకున్‌= రాజవంశానికి; 
ముదమున్‌+ఆపాదించున్‌= సంతోషాన్ని కలిగిస్తాడు; ఈ పెంపునకున్‌= ఈ గౌరవానికి; ఈవునున్‌= నీవున్నూ; అతండున్‌= 
అతడున్నూ (అర్జునుడున్నూ); ఎలమిన్‌+పొందుండు= సంతోషాన్ని పొందండి. 
తాత్పర్యం: నా మాటలు నమ్ముము. అర్జునుడు ఆ పాపాత్ముడైన సైంధవుడిని రేపే చంపి సంతోషాన్ని కలిగిస్తాడు. 
ఈ రాజవంశం గారవానికి నీవూ, నీ భర్తా కారకులై పరమానందాన్ని పొందండి.” 
విశేషం: పాపాత్ములను నిర్మూలించటం వలన ప్రతిజ్ఞ నిర్వహించబడటమే కాదు. అది ఆ వంశంయొక్క కీర్తిపతిష్టలను, గౌరవ 
మర్యాదలను కాపాడి అందరకూ ఆనందాన్ని కలిగిస్తుంది. అది వ్యక్తిగత ద్వేషంగా పైకి కనిపించినా, సంఘ (శ్రేయస్సే దాని 
పరమలక్ష్యం. కృష్ణుడు చివరలో సైంధవుడిని చంపి, కులగౌరవాన్ని పెంచి, నీవూ, మీ శ్రీవారూ సంతోషాన్ని పొందండి అని తెలిపాడు. 
వ. అని యనేక ప్రకారంబులం బలికె; నప్పు డగ్గోవిందుం గనుంగొనుట నుత్మటం బయిన శోకంబున సుభద్ర 

యాకులతం బొంది. 331 


292 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; అనేక ప్రకారంబులన్‌= ఎన్నో రీతులతో; పలికెన్‌= ఓదార్పు మాటలు చెప్పాడు; అప్పుడు= 
ఆ సమయంలో; ఆ+గోవిందున్‌+కనుంగొనుటన్‌= ఆ కృష్ణుడిని చూడటం చేత; ఉత్కటంబు+అయిన, శోకంబునన్‌= 
మిక్కుటమైన దుఃఖంతో; సుభద్ర= సుభద్ర; వ్యాకులతన్‌+పొంది= మిక్కిలి కలత చెంది. 


తాత్సర్యం: అంటూ ఎన్నో విధాలుగా ఓదార్పు మాటలు పలికాడు. శ్రీకృష్ణుడిని చూడటం చేత పొంగిన శోకంతో 
సుభద్ర కలతచెంది. (ఇట్లా అన్నది.) 


ఉ.. “అక్కట! పుత్ర! నిన్ను. గని నంతియ పుణ్యమ కాని నాకు నీ 
వెక్కుడు భక్తి సేసి నను నెప్పుడు నారయ నీకుమారకు 
ల్మక్కున నాకడం దిరుగ లాలన సేయుచునుండునట్టి యా 
మిక్కిలి నోము లేద? యిట మీదికి నెవ్వరు దిక్కు సెప్పుమా! 332 


ప్రతిపదార్థం: అక్కట! పుత్ర!= అయ్యో కుమారా!; నిన్నున్‌= నిన్ను; కనినంతియ పుణ్యము+అ+కాని= కడుపారా కన్న సుకృత 
విశేషమే కాని; ఈవు= నీవు; నాకున్‌= నాకు; ఎక్కుడు, భక్తి, చేసి= మిక్కిలి భక్తి కలిగి; ననున్‌= నన్ను; ఎప్పుడున్‌= సదా; 
ఆరయన్‌= విచారించగా; నీ కుమారకుల్‌= నీ కొడుకులు; మక్కువన్‌= కూర్మితో; నాకడన్‌+తిరుగన్‌= నా దగ్గర తిరుగుతూ 
ఉండగా; లాలన+చేయుచున్‌= బుజ్జగిస్తూ; ఉండునట్టి= ఉండగలిగే; ఆ మిక్కిలి, నోము, లేదు+అ?= ఆ గొప్ప నోము 
నోచుకోలేదా?; ఇటమీందికిన్‌= ఇకపైన; దిక్కు+ఎవ్వరు?= గతి ఎవ్వరు లేరా? శరణం ఎవ్వరు?; చెప్పుమా!= చెప్పుము. 


తాత్సర్యం: అయ్యో! పుత్రా! నిన్ను కడుపారా కన్న పుణ్యమే కాని, నీవు నాకు ఎక్కువ భక్తి కలిగి నన్నెప్పుడూ 
ఆదరిస్తుండగా, నీ కొడుకులు నా దగ్గర ఇష్టంతో తిరుగుతూ ఉండగా, బుజ్జగించగలిగే ఆ నోము నేను 
నోచుకొనలేదా? ఇకపైన నా గతి ఏమిటి? నీవే చెప్పుము. 


విశేషం: ఇందులో సుభద్ర ఆవేదన అభివ్యక్తం. “అక్కట పు(త్ర' అని సంతాపార్థకంతో ఉత్సలమాలావృత్తం ఆరంభమైనది. పుత్రుడు 
పుట్టటం గొప్ప పుణ్యమే. కాని, ఆ పుత్రుడి భక్తి ప్రపత్తుల వలన తల్లికి కలిగే ఆనందం ఎటువంటిదో ఈ పద్యంలో సూచించబడింది. 
“పుత్రపౌ(త్రాభివృద్దిరస్తు' అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. కాని, అభిమన్యుడి కుమారులు తన చెంతకు వచ్చినప్పుడు వారిని 
లాలనతో పాలన చేసే భాగ్యం నాకు కరవైనదని సుభద్ర వాపోయింది. చివరగా 'ఇటుపైన తన కెవ్వరు దిక్కు' అని కుమారుడి 
మృతికి కుమారిల్లింది. దేనికైనా చేసికొని పుట్టాలి అంటారు పెద్దలు. అప్పుడు దిక్కులేని ఆ శోచనీయస్థితి చెప్పరానిది. తనకు 
భవిష్యత్తులో పౌత్రులతో ఆడిపాడి (బ్రతికే అదృష్టం లేకపోయింది - అనే ఆవేదన ఎంతో చక్కగా ఈ పద్యంలో ఆవిష్కరించబడింది. 


టి. బాలు(డ వైన నీ వరిది బంటుతనంబున. బ్రౌఢవీర భూ 
పాలుర( గుంభజ ప్రభృతి బాహుబలాఢ్యుల. గిట్టి నేలకుం 
గోలకు. దెచ్చి యి ట్లగుటకున్‌ వెజింగందుచు వంత. బొందుచున్‌ 
లోలత. జూడ కున్నె జనలోకము నీదగు రూపురేఖయున్‌. 333 


ప్రతిపదార్థం: బాలుండవు+ఐన, నీవు= చిన్నవాడవయినట్టి నీవు; అరిది+బంటుతనంబునన్‌= అరుదైన శౌర్యంతో; ప్రౌఢ, వీర, 
భూపాలురన్‌= నేర్పుగల శూరులైన రాజులను; కుంభజ, ప్రభృతి, బాహు, బల+ఆఢ్యులన్‌= ద్రోణుడు మున్నగు భుజశక్తిగల (శ్రేష్టులను; 
కిట్టి= సమీపించి; నేలకున్‌+కోలకున్‌+తెచ్చి= భంగపరిచి; ఇట్లు= ఈ విధంగా; అగుటకున్‌= (వీరశయనం అలంకరించటానికి) 
కావటానికి; వెజంగందుచున్‌= ఆశ్చర్యపడుతూ; వంతన్‌+పొందుచున్‌= దుఃఖిస్తూ; నీది+అగు, రూపు రేఖయున్‌= నీదైన సౌందర్యం 
యొక్క అతిశయాన్ని; జనలోకము= జనసమూహం; లోలతన్‌= లోలత్వంతో; చూడకున్నె?= చూడకుండా ఉంటుందా? 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 293 


తాత్సర్యం: చిన్నపిల్లవాడవైన నీవు ఆశ్చర్యకరమైన శౌర్యంతో భుజబలశ్రేష్ణులైన (ద్రోణాదులను సమీపించి 
బాణపరంపరలతో వాళ్ళను నేలపడవైచి, వీరశయనం అలంకరించినందుకు ఆశ్చర్యపడుతూ, దుఃఖపడుతూ, నీ 
సౌందర్యాతిశయాన్ని జనసమూహం ఆసక్తితో చూడకుండా ఉంటుందా? 

విశేషం: అభిమన్యుడి పరా(క్రమాతిశయాన్ని గుర్తు తెచ్చుకొన్న సుభద్ర, బాలుడయినప్పటికీ అతడు చూపిన ఆశ్చర్యకరమైన ప్రతాపం 
ద్రోణాది మహావీరులకే చెనకరానిది అయినది. కాని, చివరకు విధి వ్యథనే మిగిల్చిందని సుభద్ర పరితాపం. 'బాలుడవైన నీవని' 
ఉత్పలమాలావృత్తంలో అభిమన్యుడి సౌకుమార్యాన్ని స్ఫురణకు తెచ్చే రీతిలో సుభద్ర పలికిన మాటలను తిక్కన ఎంతో చక్కగా 
పొందుపరచాడు. ఇందులో 'నేలకుం గోలకు6 దెచ్చి” అనే ప్రయోగం గమనార్హం. 


తే. మేను మృదుశయ్య సగము నా మేనిమీ(ద | సగముగాం జేర్చుకొని ముద్దు మిగుల నిద్ర 
సేయునట్టి నీ విప్పుడు చెనంటి నేలం। దనువు వొందుట కోరితే తండ్రి! చెపుమ! 334 


ప్రతిపదార్థం: తండ్రి!= నాయనా అభిమన్యూ (ఆదరార్థకం); మేను= శరీరం; మృదుశయ్యన్‌= మెత్తని పడకపై; సగమున్‌= 
అర్జాన్ని (సగం భాగాన్ని); నా మేనిమీందన్‌= నా శరీరంపైన; సగముగాన్‌+చేర్చుకొని= అర్హభాగంగా చేర్చుకొని; ముద్దుమిగులన్‌= 
ముచ్చట మీరగా; నిద్ర+చేయు అట్టి= నిదురించే; నీవు; ఇప్పుడు= ఈ సమయంలో; చెనంటినేలన్‌= కరకు నేలమీద; 
తనువు+పొందుటకున్‌= శరీరాన్ని పడవేయటం కొరకు; ఓర్చితి+ఏ= సహించినావా; చెపుమ!= చెప్పుము. 


తాత్పర్యం: నాయనా! అభిమన్యూ! నీవు నీ శరీరం సగం మెత్తని పడకమీద, తక్కిన సగం నా శరీరం మీద 
చేర్చి ఎంతో ముచ్చటగా నిద్రపోయే వాడవు. ఇప్పుడు ఇచ్చట ఈ కటిక నేలమీద ఇట్టా శరీరాన్ని చేర్చటానికి 
ఏ విధంగా ఓర్చుకొన్నావు? చెప్పుము. 

నిశేషం: రణరంగంలో చనిపోయి, కటికి నేలమీద పడి ఉండే కుమారుడిని తలచి, చిన్నతనంలో తన ఒడిలో ఒడలు చేర్చి ఎంతో 
ముద్దుగా పవ్వళించి ఉండే దృశ్యాన్ని తలచుకొనింది సుభద్ర. మెత్తటి పడకమీద సగం, తన మేనిమీద సగం శరీరం చేర్చి ముద్దుగా 
నిద్రపోయే చిన్ననాటి సన్నివేశం గుర్తుకు వచ్చింది. వాత్సల్యానికి ఇది ఒక మచ్చు తునక. మృదుశయ్యకు చెనటి నేలకు పోలిక, 
చెన(టి నేల అవటం విశేషం. అది కఠినమైన, శూన్యమైన, వ్యర్థమైన, దైవబలాన్ని కోల్పోయిన నేల. ఇట్లే చావుకూ నిద్రకూ పోలిక, 
నిద్ర ఒకవిధంగా చావుతో సమానమే. అందుకే చావుకు పెద్ద నిద్దురకు పర్యాయం అయింది. నిద్రలో ముఖకళ తరుగదు. అట్లే 
చెన్ను తరగని రీతిలో నిద్రించే వాడి మాదిరి అభిమన్యుడు పవళించి ఉన్నాడని ఇందులోని విశేషం. 


క. వంది జనంబులు మాగధ । బృందంబులు సంస్తుతింప( బెంపొందుదు మై 
లం దిరిగెడు క్రవ్యాదుల । క్రందున నీవీను లిపుడు కటకట బడవే? 335 


ప్రతిపదార్థం: వంది జనంబులున్‌= స్తుతించి జీవించే బట్టుల మొత్తాలున్నూ; మాగధ బృందంబులున్‌= వంశవీర్యాదులను పొగడే 
మాగధుల మొత్తాలున్నూ; సంస్తుతింపన్‌= మిక్కిలి పొగడగా; పెంపొందుదు(వు)= అతిశయించే వాడవు (వర్తిల్లేవాడవు); ఇపుడు= 
ఈ సమయంలో; మోలన్‌+తిరిగెడు= ఎదుట సంచరించే; (క్రవ్యాదుల= మాంసం తినే ప్రాణుల; (క్రందునన్‌= మోతచేత; నీ 
వీనులు= నీ చెవులు; కటకటన్‌+పడవే?= కష్టపడవా? 


తాత్సర్యం: మేలు కొలుపులతో, స్తుతిపాఠాలతో, మాగధుల సమూహాలు నిన్ను స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఎంతో 
వర్ణిల్లేవాడవు. ఇప్పుడు నీ ఎదుట తిరుగుతూ మాంసం తినే ప్రాణులు చేసే కటువైన చప్పుడుకు నీ చెవులు 
ఎంత కష్టపడ్డాయో! 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: రాజవంశ్యులకు స్తుతిపాఠాలు పాడించుకొనటం సర్వసాధారణం. అది వారి పరంపరల్లో గౌరవ మర్యాదలతో కూడుకొన్న 
సంప్రదాయం. ఆచారంగా ఏర్పడి పోయిన స్తుతిపాఠాలలో (ప్రత్యేకించి పొగడ్తలు ఉండకపోవచ్చును. అవి వాళ్ళకు మామూలు 
దినచర్య. అయినా ఆ వందిమాగధుల స్తుతులు వినటానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. మనస్సుకు కొంతైనా ఇష్టాన్ని కలిగిస్తాయి 
కాని, శ్మశానంలో మాంసం తినటానికి వచ్చిన ప్రాణుల అరపులు ఎంత కర్లకఠోరంగా ఉంటూ మనస్సుకు కష్టాన్ని కలిగిస్తాయో. 
ఈ రెండింటికీ ఉండే తారతమ్యాన్ని తిక్కన ఎంతో చక్కగా కందంలో వివరించారు. క్రవ్యం అంటే మాసం. దాన్ని తినేవాడు 
క్రవ్యాదుడు. (క్రందు అనే శబ్దానికి దారుణమైన ధ్వని, ఏడ్పు, సందడి, అతిశయం అనే అర్జాలూ ఉన్నాయి. కటకటపడటం 
అంటే కోపించటం బాధపడటం కలత చెందటం. అర్హవత్సద ప్రయోగ వైపుణ్యం తిక్కన ఎరిగినంతగా మరెవ్వరికీ తెలియదనటం 
అతిశయోక్తి కాదు. 


చ. అనిలతనూజు లావు గల. డందురు, సాత్యకి శౌర్యశాలి నాం 

జను, ద్రుపదుండు సంగరవిశారద భావము పూనియుండు, మా 
తుని బటు విక్రమాఢ్యు( డని చూతురు, పాండవు లింద అుండి యొ 

క్కనికి. గడంగ లేర నిను గావ(గ; నేమన నేర్తు( బుత్రకా! 336 
ప్రతిపదార్హం: పుత్రకా!= కుమారా!; అనిలతనూజున్‌= భీమసేనుడిని; లావు+కలండు+అందురు= బలం కలవాడు అని అంటారు; 
సాత్యకి= సత్యకతనూజుడు; శౌర్యశాలి, నాన్‌+చనున్‌= శౌర్యంచేత ప్రకాశించేవాడు అనదగును; ద్రుపదుండు= (ద్రుపద మహారాజు; 
సంగర, విశారద, భావము= యుద్దంలో నేర్పరితనం; పూని ఉండున్‌= కలిగి ఉంటాడు; మాత్స్య్యునిన్‌= మత్స్యదేశపురాజైన 
విరటుడిని; పటు, వి[క్రమ+ఆఢ్యుండు+అని= మిక్కిలి పరాక్రమంచేత శ్రేష్టుడు అని; చూతురు= గణిస్తారు; పాండవులు+ఇందణు+ఉండి= 
పాండవులు ఇంతమంది ఉండి కూడా; నినున్‌+కావ(గన్‌= నిన్ను కాపాడటానికి; ఒక్కనికిన్‌= ఒక్కడి కొరకు; కడంగ లేర!= 
ప్రయత్నించలేరా!; ఏమి+అనన్‌+నేర్తున్‌?= ఏమని చెప్పగలను? 


తాత్సర్యం: కుమారా అభిమన్యూ! ఆ భీమసేనుడిని బలం కలవాడని అంటారు. సాత్యకిని మహాశూరు డనవచ్చును. 
(ద్రుపదుడు యుద్దంలో ఎంతో నేర్చరితనాన్ని కలిగి ఉంటాడు. విరాట మహారాజు అధిక పరాక్రమ శోభితుడు 
అని ఎన్నబడ్డాడు. ఇక ఇందరు పాండవు లుండి కూడా ఒక్క నిన్ను కాపాడటానికి ప్రయత్నమే చేయలేదా? 
ఏమని చెప్పేది? 

విశేషం: భీముడి బలం, సాత్యకి శౌర్యం, ద్రుపదుడి యుద్దనైపుణ్యం, విరాటుడి విక్రమం ఇవన్ని అంతగా ఉండి, పాండవు లెంత 
ప్రయత్నించినా ఒక బాలుడిని కాపాడుకొనలేకపోయారు అనే బాధ చంపకమాలావృత్తంలో ఎంతో గంభీరంగా ప్రతిపాదించబడింది. 
'ఒక్కనికి అనే ప్రయోగంలోని విరుపు చివుక్కుమనిపించి శత్రువుల చేతులలో చిక్కుకొని పోయిన అభిమన్యుడి దురవస్థను 
సూచిస్తున్నది. 

ఈలోక మెల్ల బాడిల్లును బోలెనై । యున్నది నీవు లేకునికి. జేసి; 

నీవు వేగమ గండు నెటిసి బంధుల. బ్రీతి( । బొంద జేయుట గలవోలె నయ్యె; 

జిష్టుని కొడుకవు కృష్ణునల్లుండ వీ । వరులచే6 బడుట చోద్యంబు గాదె! 

చెలువంపు మేనును జెన్ను మొగంబునై । యెప్పుడు పొడసూపె దింక( గుట్ట? 


క 


తే. యకట! యుత్తర యొప్పెడు నది మనంబు । దీని కెంతయు మెత్తన; యేను నిన్ను 
వేండికొనియెద! వచ్చి యివ్వెలంది వంత । దీపి దళుకొత్తుపలుకుల. దేర్చ వన్న! 337 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 295 


ప్రతిపదార్థం: కుజ్జ!= బాలుడా!; నీవు, లేక+ఉనికిన్‌+చేసి= నీవు లేకుండటం చేత; ఈ లోకము+ఎల్లన్‌= ఈ ప్రపంచమంతా; 
పాడు+ఇల్టును+పోలెన్‌+ఐ+ఉన్నది= శూన్య గృహం మాదిరి అయి ఉన్నది; నీవు= నీవు(అభిమన్యుడు); వేగమ= తొందరగా; 
గండు నెజసి= శౌర్యాన్ని ప్రకటించి (నింపి); బంధులన్‌= చుట్టాలను; ప్రీతిన్‌+పొందన్‌+చేయుట= సంతోషాన్ని కలుగజేయటం; 
కలవోలెన్‌+అయ్యెన్‌= స్వప్షంవలె అయిపోయింది; జిష్టుని కొడుకవు= అర్జునుడి కుమారుడవు; కృష్ణు+అల్టుండవు= కృష్ణుడికి 
మేనల్టుడవు; ఈవు= నీవు; అరులచేన్‌+పడుట= శత్రువుల చేతిలో చావటం; చోద్యంబు కాదె!= వింతకాదా!; చెలువంపు మేనును= 
సుందరమైన శరీరమూ; చెన్ను మొగంబునున్‌= అందమైన ముఖమూ; ఐ= కలిగి; ఇంకన్‌= ఇంకా; ఎప్పుడు= ఎపుడు; పొడ 
చూపెదు= కనిపిస్తావు; అకట!= అయ్యో!; ఉత్తర= నీ భార్య ఉత్తర; ఒప్పెడునది= యోగ్యురాలు (సమ్మతిస్తుంది); దీనికిన్‌= 
ఈ ఉత్తరకు; ఎంతయున్‌= మిక్కిలి; మనంబు, మెత్తన= హృదయం మృదువు; ఏను= నేను; నిన్నున్‌= నిన్ను; వేడుకొనియెదన్‌= 
ప్రార్థిస్తాను; వచ్చి= (పోయిన నీవు మళ్ళీ ఒకసారి) వచ్చి; ఈ+వెలంది, వంతన్‌= ఈ ఇంతి (నీ భార్య) దుఃఖాన్ని; 
తీపి+తళుకు+ఒత్తుపలుకులన్‌= మాధుర్యం అతిశయించే మాటలతో; తీర్చవు+అన్న!= ఊరడించవా! 


తాత్సర్యం: అభిమన్యూ! నీవు లేకపోవటం చేత ఈ (ప్రపంచమంతా పాడుపడ్డ ఇల్లువలె అయిపోయింది. నీవు 
నీ శౌర్యాన్ని నింపి చుట్టాలను సంతోషింప జేసినదంతా ఒక స్వప్నం మాదిరి అయిపోయింది. అర్జునుడి కుమారు 
డవూ, కృష్ణుడి మేనల్లుడవూ అయి ఉండీ నీవు శత్రువుల చేత చావటం ఎంతో వింతగా ఉన్నది. నీవు సుందర 
శరీరంతో అందమైన ముఖంతో ఇంకెప్పుడు కనిపిస్తావో! అయ్యో! నీ భార్య ఉత్తరను చూడుము. ఎంతో మెత్తని 
మనస్సు కల నీ ఇల్లాలి దుఃఖాన్ని నీ తీపి మాటలతో తీర్చటానికి ఒకసారి వచ్చి పో - అని నేను వేడుకొంటున్నాను. 
ఇట్లా వచ్చిపోతే ఆమె మనస్సు కూడా కొంత కుదురుపాటులో సమ్మతి పడుతుంది. ఆమె ఎంతో యోగ్యురాలు. 


నిశేషం: కోడలు కొరకైనా ఒకసారి వచ్చిపో - అని కొడుకును సుభద్ర వేడుకొనటం ఇందులోని విశేషం. ఎందుకు వచ్చిపో అని 
అర్థిస్తూ ఉందో దానికి కారణం కూడా చెప్పటం జరిగింది. 'మనంబు దీనికెంతయు మెత్తని అని చెప్పటంలో కోడలి మనస్తత్వాన్ని 
అత్త ఎంతగా అర్థం చేసికొన్నదో విదితమౌతుంది. 'ఒప్పెడునది' అనే ప్రయోగం ఉత్తర యోగ్యురాలు అనే కాకుండా ఒక్కసారి 
నీవు వస్తే, మధురవాక్యాలతో ఊరడిస్తే ఆమె మనస్సు సమ్మతించి సమాధానపడుతుంది, అది ఎంతైనా సముచితంగా ఉంటుంది 
అని ఎన్నో విధాలుగా అర్థాన్ని చెప్పుకోవటానికి అనుకూలంగా కూర్చబడింది. జిష్ణుడి కొడుకవు అని తెల్పటంలో జయశీలుడైన 
అర్జునుడి కొడుకు వైన నీకు అపజయం ఎట్టా కలుగుతుంది? అట్టా జరగటం ఎంత వైపరీత్యం! అది నిజంగా ఎంత వింత? 
అని సాభిప్రాయంగా జబిష్షుశబ్దాన్ని తిక్కన ప్రయోగించాడు. 


చ.  అలఘు తపంబులం, బ్రకట యాగములన్‌ మునిచోదిత వ్రతం 
బుల మహనీయదానముల( బుణ్య చరిత్రములన్‌ మహాత్ము లెం 
తలు రమణీయ విశ్రుత పదంబుల కే(గుదు; రంతకంటె ను 
జ్వల మగు సద్గతిం బడయు వాసవపెాత్ర! పవిత్రవర్తనా!' 338 


ప్రతిపదార్థం: వాసవపౌత్ర!= ఇంద్రుడి మనవడివైన అభిమన్యూ!; పవిత్రవర్తనా!= పరిశుద్ధమైన (నిర్మలమైన) నడవడి కలవాడా!; 
అలఘు+తపంబులన్‌= గొప్ప తపస్సుల చేతనూ; ప్రకట యాగములన్‌= (ప్రసిద్దాలైన యాగాల చేతనూ; ముని,చోదిత, 
'వ్రతంబులన్‌= మహర్షులు చెప్పిన నోముల చేతనూ; మహనీయదానములన్‌= గొప్పదానాల (ఈవుల) చేతనూ; పుణ్యచరిత్రములన్‌= 
పవిత్రములైన నడవడుల చేతనూ; మహాత్ములు= మహనీయులు; ఎంతలు= ఎటువంటి; రమణీయ, విశ్రుత, పదంబులకున్‌= 
రమ్యమయి ప్రసిద్ధికెక్కిన సద్గతులకు; ఏంగుదురు= పోవుదురో; అంతకంటెన్‌= వాటి అన్నింటికంటె; ఉజ్జలము+అగు= 
(శ్రేస్టమైనదైన; సద్గతిన్‌= ఉత్తమగతిని; పడయు= పొందుము. 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇంద్రుడి మనుమడవైన ఓ అభిమన్యూ! పరిశుద్ధమైన నడవడి కలవాడా! గొప్ప గొప్ప తపస్సులచేత, 
ప్రసిద్ద యాగాలచేత, మహర్షులు చెప్పిన నోములచేత, గొప్పదానాల చేత, పవిత్ర ప్రవర్తనల చేత మహాత్ములు 
ఎటువంటి రమ్యమైన, ప్రసిద్దమైన ఉత్తమగతులు పొందారో, వాటికంటె ఉజ్జ్వలమైన (శ్రేష్టతమమైన) ఉత్తమ గతిని 
పొందుము.” 
నిశేషం: వాసవపౌత్ర! పవిత్రవర్తనా! అనే రెండు సంబోధనలు ప్రస్తుత పద్యంలో ప్రతిపాదించబడ్డ విషయానికి ఎంతో అనుగుణంగా 
జౌచిత్య స్పోరకంగా అతికాయి. సాభిప్రాయాలైన సంబోధనలను కూర్చటంలో తిక్కన అక్కడక్కడ చూపిన నేర్పు అప్రతిమానం. 
పరలోకగతుడైన అభిమన్యుడు ఇహలోకాన్ని వదలి వెళ్ళాడు. మళ్ళీ ఈ మహీతలానికి మనం ఎంత పిలిచి మొత్తుకొన్నా రాడు. 
ఇహంతో సంబంధం తెగిపోయింది. పరంతో సంబంధం కుదురుకొనింది. స్వర్గలోక సంబంధాన్ని పురస్కరించుకొని 'వాసవపౌత్ర' 
అని సంబోధించటం చాలా అర్థవంతంగా ఉన్నది. 
అట్లాగే ఇందులో తపస్సులూ, యాగాలూ, వ్రతాలూ, దానాలు చెప్పుతూ 'పుణ్యచరిత్రములన్‌ అనే ఒక విశేషణాన్ని తిక్కన 
పేర్కొన్నాడు. పుణ్యచరిత్రము లనగా 'పవిత్ర వర్తనలు”. అందుకే సంబోధనలో తిక్కన 'పవిత్రవర్తనా' అని సుభద్రనోట పలికించాడు. 
వ. అనిబహుప్రకారంబులంబలవించుచున్న సమయంబునం బాంచాలి యేతెంచి యిరుగేల నుత్తరా సుభద్రలం 
బొదివి, తానును వారును నడలూని పుడమిం బడి వివశతం బొంది వికలాక్రందనంబు సేయుచున్న 
నన్నారాయణుండును శోకసంతాపితాంతఃకరణుం డగుచు నుచితవచనంబుల నయ్యువిదల నెట్టకేలకు 
నూరార్షి, మగుడి పాండవులపాలికిం జనుదెంచె; నప్పుడు ధర్మతనయుం డమ్మాధవ ధనంజయులను 
భీమసేనునిం గవలను నితరపరిజనంబులను నిజనివాసంబులకుం బోవం బనిచి, తాను నభ్యంతర 
మందిరంబునకు నరిగె; గృష్టుండును జిష్టుతోన తదీయసదనంబునకుం జని, విమల జలంబులం 
గృతాచమనుం డయి యొక్క వివిక్త ప్రదేశంబునం దర్భశయ్య గావించి దాని నక్షతగంధపుష్పంబుల 
నలంకరించి యాయుధంబు లర్షించి, చుట్టు నిడి, కవ్వడి నందుండు మని నియోగించి “నీవు 
నిశాసమయంబునం జేయు దేవపూజ యింతకు మున్న చేయ వని తలంపించిన నతండును బాదప్రక్షాళనంబు 
నుపస్పర్శనంబును నాచరించి, తాను నిత్యంబును నడపు త్రంబక పూజనంబు తెజంగున మాల్యానులేపన 
ధూప దీప నైవేద్యంబు జనార్దనునకు సమర్పించిన, నమ్మహాత్ముండు సంభావించి యాప్పులగు 
దౌవారికజనంబుల శస్త్రహస్తులై కొలిచి యుండునట్లుగా సంఘటించి, యా సవ్యసాచిం జూచి, నీవు 
సుఖనిద్ర సేయు; మేన నీకు శుభంబు గోరి యుండెద( బోయి వచ్చెద' నని పలికి దారుకుండు దోడ నరుగ 
నాత్మగేహంబునకుం బోయి. 339 


ప్రతిపదార్థం: అని= అట్లా పలికి; బహు(ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; పలవించుచున్న= దుఃఖిస్తూ ఉన్న; సమయంబునన్‌= 
సందర్భంలో; పాంచాలి= (ద్రౌపది; ఏతెంచి= వచ్చి; ఇరు కేలన్‌= రెండు చేతులతో; ఉత్తరా సుభద్రలన్‌= ఉత్తరను, సుభద్రను; 
పొదివి= చేరదీసికొని పట్టుకొని; తానును= ఆ పాంచాలియు; వారునున్‌= ఆ ఉత్తరాసుభ(ద్రలున్నూ; అడలు+ఊని= దుఃఖించి; 
పుడమిన్‌+పడి= నేలపై పడి; వివశతన్‌+పొంది= మూర్చిల్లి; వికల+ఆ(క్రందనంబు= కలవరించే ఏడ్పుల అరపు; చేయుచున్నన్‌= 
కావిస్తూ ఉండగా; ఆ+నారాయణుండును= ఆ శ్రీకృష్ణుడును; శో క+సంతాపిత+అంతఃకరణుండు= దుఃఖంచేత మిక్కిలి తపించబడ్డ 
మనస్సు కలవాడు; అగుచున్‌= అవుతూ; ఉచితవచనంబులన్‌= తగిన మాటలతో; ఆ+ఉవిదలన్‌= ఆ (స్త్రీలను; ఎట్టకేలకున్‌= 
చిట్టచివరకు; ఊరార్భి= ఊరడించి; మగుడి= మళ్ళీ; పాండవుల పాలికిన్‌= పాండవుల కడకు; చనుదెంచెన్‌= వచ్చాడు; అప్పుడు= 
ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; ఆ, మాధవ ధనంజయులనున్‌= ఆ కృష్ణార్ణునులను; భీమసేనునిన్‌= భీముడిని; 
కవలనున్‌= అమడలైన నకుల సహదేవులను; ఇతర పరిజనంబులన్‌= తక్కిన పరివారాన్ని (బలగాన్ని); నిజనివాసంబులకున్‌= 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 297 


తమ విడిది గృహాలకు; పోవన్‌+పనిచి= పోయేటట్టు (ఆజ్ఞాపించి) పంపి; తానును= తానున్నూ; అభ్యంతరమందిరంబునకున్‌= 
లోపలి గృహానికి; అరిగెన్‌= పోయాడు; కృష్ణుండును= కృష్ణుడున్నూ; జిష్ణుతోన్‌+అ= అర్జునుడితోనే; తదీయ, సదనంబునకున్‌+చని= 
అతడిఇంటికి పోయి; విమలజలంబులన్‌= నిర్మలమైన నీటితో; కృత+ఆచమనుండు+అయి= ఆచమనం చేసినవాడై; ఒక్క, వివిక్త 
ప్రదేశంబునన్‌= ఒక ఏకాంతస్థలంలో; దర్భశయ్య కావించి= దర్భలతో పడకచేసి; దానిన్‌, ఆ పడకను; అక్షత, గంధ, పుష్పంబులన్‌= 
సేస(బ్రాలు (పసుపుగాని కుంకుమగాని రాచిన బియ్యం) గంధమూ, పూలతో; అలంకరించి= సింగారించి (కైసేసి); 
ఆయుధంబులు+అర్చించి= శస్రాలను పూజించి; చుట్టున్‌+ఇడి= చుట్టూ ఉంచి; కవ్వడిన్‌= అర్జునుడిని; అందున్‌+ఉండుము= 
అక్కడే ఉండుము; అని, నియోగించి= అని ఆజ్ఞాపించి (కోరి); నీవు; నిశాసమయంబున్‌= రాత్రిపూట; చేయు+దేవపూజ= చేసే 
దైవసేవ; ఇంతకుమున్న= ఇంతకుముందే; చేయవని= నిర్వర్తించవని; తలంపించినన్‌= తలచేటట్టు చేయగా; అతండును+ఆ 
అర్జునుడున్నూ; పాదప్రక్షాళనంబున్‌= కాళ్ళు కడుగుకోవటం; ఉపస్పర్శనంబునున్‌= ఆచమనమున్నూ; ఆచరించి= చేసి; తాను= 
తాను; నిత్యంబును= ప్రతిదినమున్నూ; నడపు= నిర్వర్తించే; త్ర్యంబక పూజనంబు, తెజుంగునన్‌= శివపూజ వలె; మాల్య+అనులేపన, 
ధూప, దీప, నైవేద్యంబు= దండలూ, పూతలూ(గంధాదులు) (అగరుబత్తి) సాంబ్రాణి పొగలూ, దీపాలూ, నివేదింపదగిన వస్తువూ; 
జనార్దనునకున్‌= శ్రీకృష్ణుడికి; సమర్పించినన్‌= సమర్పించగా; ఆ+మహాత్ముండు= మహనీయుడైన ఆ కృష్ణుడు; సంభావించి= 
సమ్మానించి; ఆప్తులు+అగు= క్షేమం కోరేవాళ్ళయిన; దౌవారిక జనంబులన్‌= ద్యారపాలకులను; శస్త్రహస్తులు+ఐ= ఆయుధాలు 
చేత ధరించినవారై; కొలిచి+ఉండునట్టుగాన్‌= సేవించి ఉండేటట్టుగా; సంఘటించి= ఏర్పాటు చేసి; ఆ+సవ్యసాచిన్‌= ఆ అర్జునుడిని; 
చూచి= కనుగొని; నీవు; సుఖనిద్ర+చేయుము= సుఖంగా ని(ద్రించుము; ఏన= నేనే; నీకున్‌+శుభంబున్‌+కోరి+ఉండెదన్‌= నీకు 
మేలుకోరి ఉంటాను; పోయి+వచ్చెదన్‌= పోయి వస్తాను; అని+పలికి= అని చెప్పి; దారుకుండు= తన రథసారథి అయిన దారుకుడు; 
తోడన్‌= తనతోకూడా; అరుగన్‌= రాగా; ఆత్మ గేహంబునకున్‌= తనయొక్క ఇంటికి(శిబిరానికి); పోయి= చని. 


తాత్పర్యం: అని పలురకాలుగా శోకిస్తున్న సమయంలో ద్రౌపది వచ్చి, రెండు చేతులతో ఉత్తరాసుభద్రలను 
కౌగిలించుకొని, తాను కూడా వారితో కలిసి నేలపైబడి మూర్చిల్లి గుండెలు పగిలేటట్టు రోదిస్తూ ఉండగా, శ్రీకృష్ణుడు 
కూడ శోకంతో తపించే మనస్సుతో చలించి కూడా తేరుకొని, తగిన మాటలతో ఆ వనితలను చిట్టచివరకు 
ఓదార్చి, తిరిగి పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అందరినీ వారి వారి నివాసాలకు పంపి, తాను 
తన మందిరానికి వెళ్ళాడు. కృష్ణుడు అర్జునుడితో కలిసి అతడి మందిరానికి వెళ్ళి, మంచినీటితో ఆచమనం 
చేసి, ఒక ఏకాంత స్థలంలో దర్భశయ్య ఏర్పాటు చేసి, దానిని అక్షతలతో గంధ పుష్పాదులతో అలంకరించి, 
ఆయుధాలను పూజించి, చుట్టూ ఉంచి, అర్జునుడిని అక్కడ ఉండుమని ఆజ్ఞాపించి, 'నీవు రాత్రివేళ చేసే దైవపూజ 
ఇంతకుముందు చేయలే'దని హెచ్చరించి, చేసేటట్లు స్ఫూర్తిని కలిగించాడు. దానితో అర్జునుడు కూడా పాదాలు 
కడుగుకొని, ఆచమించి, తాను రోజూ చేసే త్ర్రంబకపూజను శ్రీకృష్ణుడికే షోడశోపచారాలతో చేశాడు. శ్రీకృష్ణుడు 
అర్జునుడిని సమ్మానించి, శస్త్రపాణులైన భటులను అతడికి రక్షగా నిలిపి, అర్జునుడిని సుఖని[ద్ర పొమ్మని, అతడి 
శుభం కోరి తాను మసలేటట్లు చెప్పి, దారుకుడిని వెంటపెట్టుకొని తన నివాసానికి వెళ్ళాడు. 


ఆ. సెజ్జయందు మేను సేర్షి యర్జునకార్య । చింత. బలుకకుండి కొంతవడికి( 
బవ్వళించె. గురునృపాలక! జలశాయి । దారుకుండు గొలిచి యూరకుండ. 340 


ప్రతిపదార్థం: కురున్నపాలక!= కురురాజా!; ధృతరాష్టా!; జలశాయి= శ్రీకృష్ణుడు; సెజ్జ్ఞఅందున్‌= పక్కమీద; మేను= శరీరాన్ని; 
చేర్చి= ఉంచి-పరుండి; అర్జునకార్యచింతన్‌= అర్జునుడి పనిని గురించిన ఆలోచనతో; పలుకక+ఉండి= మాట్లాడకుండ ఊరకుండి; 
కొంతవడికిన్‌= కొంతసేపటికి; దారుకుండు= సారథి; కొలిచి= సేవిస్తూ; ఊరక+ఉండన్‌= మిన్నకుండా (నిశ్శబ్దంగా) వేచి ఉండగా; 
పవ్వళించెన్‌= పడుకొన్నాడు (నిద్రించాడు). 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పక్కమీద మేనువాల్చి అర్జునుడి ప్రతిజ్ఞను తీర్చేపనిని గురించి 
ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండి కొంతసేపటికి నిద్రపోయాడు. సారథి ఊరక (ప్రక్కన నిలబడి ఆతడిని సేవిస్తూ 
ఉండిపోయాడు. 


వ. ఆ సమయంబున నవ్వీటివా రెల్లను దమయుల్లంబుల నెవ్వగలు నివ్వటిల్లం గన్నుమూయక విన్ననయి 
యుండి. 341 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సందర్భంలో; ఆ+వీటివారు+ఎల్లను= ఆ దండు (శిబిరం)లోని వాళ్ళంతా; 
తమ+ఉల్లంబులన్‌= తమ మనస్సులలో; నెవ్వగలు= అధిక విచారం; నివ్వటిల్లన్‌= కలుగగా (నిండుకోగా); కన్నుమూయక= 
నిద్రించకుండా; విన్ననయి+ఉండి= చిన్నబోయి ఉండి. 


తాత్పర్యం: అప్పుడు ఆ శిబిరంలోని వారందరూ తమ మనస్సులలో పెద్ద దిగులు పెరగగా నిద్రపట్టక చిన్నబోయి 
ఉండి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ.  *“అభిమన్యుం డీల్లిన నర్జును( డధిక శో । కావేశ మొంది సాహసికవృత్తి 
నతి దుర్హటం బైన ప్రతిన యిట్టులు వట్టు । నే? కౌరవులు దీని నెట్టు లైన 
దప్పింపం జూతురు; దర్పంబు వెరవును । గలవారు వారి కగ్గలము గలరు; 
కడు దెప్పరం బైన కార్యంబు వాటిల్లె; । నెమ్మెయి నిది నిర్వహించువాండొ 


ఆ. యకట! దినములోన నాసైంధవుని( జంప । నబ్బకున్న నతని కగ్ని సొరంగ 
వలయు; నాత( డన్భతవాదిగా(; డిక్కార్య । మెట్టు లగునొ! మనకు నేది గతియొ!' 342 


ప్రతిపదార్హం: అభిమన్యుండు; ఈల్గినన్‌= మరణించగా; అర్జునుడు; అధిక, శోక+ఆవేశము+ఒంది= మిక్కిలి దుఃఖంతో ఒడలు 
మరచిన స్థితిని పొంది; సాహసికవృత్తిన్‌= తెగువ కలవాడి నడవడితో; అతి+దుర్భటంబు+ఐన= మిక్కిలి ఘటించటానికి 
వీలుకానిదైన; ప్రతిన= (ప్రతిజ్ఞ; ఇట్టులు+పట్టునే?= ఈ విధంగా పూనునా?; దీనిన్‌= ఈ ప్రతిజ్ఞను; కౌరవులు= దుర్యోధనాదులు; 
ఎట్టులు+ఐనన్‌= ఏ విధంగానైనా; తప్పింపన్‌= తప్పిపోయేటట్లు(ప్రతికూలమయ్యేటట్టు); చూతురు= చూస్తారు (ఆలోచిస్తారు); 
వారికిన్‌= ఆ కౌరవులకు; దర్పంబు= గర్వం; వెరవును= ఉపాయమున్నూ; కలవారు= ఉన్నవారు; అగ్గలము కలరు= అధికంగా 
(మిక్కుటంగా) ఉన్నారు; కడు+దెప్పరంబు+ఐన= మిక్కిలి అశక్యమైన; కార్యంబు+పాటిల్లెన్‌= పని కలిగింది; ఇది= ఈ పని; 
ఏ+మెయిన్‌= ఏ విధంగా; నిర్వహించువాడొ!= నెరవేరుస్తాడో!; అకట!= అయ్యో!; ఆ సైంధవునిన్‌= ఆ సైంధవుడిని; దినములోనన్‌= 
ఒక్కదినం లోపల; చంపన్‌+అబ్బక+ఉన్నన్‌= చంపటం ఈడేరకపోతే; అతనికిన్‌= అర్జునుడికి; అన్ని+చారంగన్‌+వలయున్‌= 
అగ్నిలో ప్రవేశించవలసి ఉన్నది; ఆతండు= అర్జునుడు; అనృతవాది+కా(డు= అసత్యం పలికేవాడు కాడు; ఆ+కార్యము= ఆ 
ప్రతిజ్ఞా కార్యం; ఎట్టులు+అగునొ?= ఎట్టా బౌతుందో!; మనకున్‌= మనకు; ఏది గతియో!= ఏది ఉపాయమో! (మార్గమో!). 


తాత్పర్యం: “అభిమన్యుడు మరణించగానే అర్జునుడు దుఃఖంతో ఒళ్ళు మరచి, తెగువరి అయి సాధించటానికి 
వీలుకాని ప్రతిజ్ఞ చేశాడు. కౌరవులు ఈ (ప్రతిజ్ఞను ఎట్లాగైనా వమ్ముచేయటానికి చూస్తారు. ఆ కౌరవులలో గర్వం, 
ఉపాయం ఉన్నవాళ్ళు మిక్కుటంగా ఉన్నారు. ఇది శక్యం కాని పని; ఏ విధంగా దీన్ని నెరవేర్చటమో. అయ్యో! 
ఆ సైంధవుడిని ఇంక ఒక్క దినంలో చంపలేకపోతే అర్జునుడు అగ్నిలో (ప్రవేశించాలి. అతడు అసత్యవాది కాడు. 
ఈ పని ఎట్లా అవుతుందో? మన గతి ఏమిటో?” 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 299 


విశేషం: జలశాయి అయిన కృష్ణుడు పవళించిన అనంతరం ఊరివారంతా అభిమన్యుడి మరణానికి కన్నుమూయలేదు. అభిమన్యుడి 
మరణానంతరం [క్రమంగా జరుగబోయే అనర్థాలు ఏ విధంగా ఉంటాయో అని ఊరివారు భావించిన తీరు సీసపద్యంలో అభివర్లితం. 
అభిమన్యుడి మృతికి తగినట్టుగ, అర్జునుడు చేసిన (ప్రతిజ్ఞ సామాన్యమైనది కాదు. అర్జున ప్రతిజ్ఞ విని కౌరవులు ఊరకుండరు. 
ఏ విధంగానైనా ప్రతిజ్ఞకు ప్రతికూల కార్యక్రమాలు ఎంతో (ప్రతిభావంతంగా చేపడుతారు. అర్జునుడు సైంధవుడిని చంపటానికి 
అవకాశం ఏర్పడకపోతే తానే అగ్నిలో ప్రవేశిస్తానని అంటున్నాడు. సత్య నిర్వహణలో అర్జునుడు అన్న ధర్మరాజు కన్నా తక్కువ 
వాడు కాడు. అనృతవాది కాని అర్జునుడి పరిస్థితి మరి ఎట్లో అని పౌరులు భావించిన విధానం గమనార్హం. పౌరుల అభిప్రాయాలను 
వెల్లడించటానికి అనువుగా ఇక్కడ తిక్కన సీసపద్యాన్ని ప్రవేశపెట్టటం ఆయన శిల్పదృష్టికి నిదర్శనం. 

వ. అని వెండియు. 343 
తాత్పర్యం: అని మజియు. 


క, “మన చేసిన సుకృతంబుల । వినుతఫలము లెల్ల నెల్లి వివ్వచ్చుండు సిం 
ధునరేంద్రుం జంపునట్లుగ । నొనరి యొదవవలయు' నని దృఢోక్తి( బలుకుచున్‌. 344 


ప్రతిపదార్థం: వివ్వచ్చు(డు= అర్జునుడు; సింధునరేంద్రున్‌= సైంధవుడిని; చంపు అట్టుగన్‌= సంహరించేటట్టుగా; మన, చేసిన, 
సుకృతంబుల= మనం పూర్వం చేసిన పుణ్యకార్యాల; వినుతఫలములు+ఎల్లన్‌= పొగడబడే ఫలితములు అన్నీ; ఎల్లి= రేపు; ఒనరి= 
అనుకూలించి; ఒదవ వలయున్‌+అని= సిద్ధించాలి అని; దృఢ+ఉక్తిన్‌= గట్టి మాటగా; పలుకుచున్‌= పలుకుతూ. 
తాత్పర్యం: 'మనం పూర్వం చేసికొన్న పుణ్యకార్యాల ఫలమంతా రేపు అర్జునుడు సైంధవుడిని చంపేటట్టుగా 
అనుకూలించి సిద్దించాలి' అని మిక్కిలి గట్టిగా చెప్పుతూ. 
నిశేషం: అర్జునుడు సైంధవుడిని సంహరించాలంటే మన పుణ్యకార్య ఫలాలన్నీ పండి అనుకూలించి రేపే సిద్ధించవలసి ఉన్నది. 
అర్జునుడి సుకృతం అటుంచి ముందు మన సుకృతాలు ఫలించాలి అని గట్టిగా అందరూ వక్కాణించారు. 'మనం (బతికి 
బయటపడాలంటే సైంధవుడు చచ్చితీరాలి” అని వారి అభిప్రాయం. పౌరులందరు తమ సుకృతాలు ఫలించటానికి సైంధవుడి 
వధ అవశ్యం జరిగి తీరవలసిందే అని భావించిన తీరును తిక్కన చక్కని కందంలో స్పష్టీకరించాడు. 
ఆ. అగ్రపుస్తకంబు లర్షించి చూచుచు€ | బరమ నియతిమై నుపశ్రుతులకు. 

బోవుచును శుభంబు లావహించుట గాంచి । చెలంగి యొండొరులకు. జెప్పికొనుచు. 345 


ప్రతిపదార్థం: అ(గ్రపుస్తకములు= అతి ముఖ్యములైన (గ్రంథాలు; అర్చించి= పూజించి; చూచుచున్‌= చూస్తూ (ఆలోచిస్తూ); 
పరమ+నియతిమైన్‌= (శ్రేష్టమైన నియమంతో; ఉప(శ్రుతులకున్‌= శుభాశుభ సూచకాలైన ఇతరుల సంభాషణలను వినుటకు; 
పోవుచును= వెళ్ళుతూ; శుభంబులు= మేళ్ళు; ఆవహించుటన్‌= కలుగుటను; కాంచి= చూచి; చెలంగి= సంతోషించి; 
ఒండొరులకున్‌= ఒకరికొకరు; చెప్పికొనుచున్‌= చెప్పికొంటూ. 


తాత్పర్యం: శుభప్రదాలైన అతిముఖ్య గ్రంథాలను పూజించి చూస్తూ, ఎంతో నిష్టతో శుభాశుభ సూచకాలైన ఇతరుల 
సంభాషణలను వినటానికి వెళ్ళుతూ, శుభాలు కలగటం చూచి, సంతోషించి ఒకరి కొకరు చెప్పుకొంటూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: సంకట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు సందేహ నివారణకో లేక సత్సల సంసిద్దికో, శుభాశుభాలను నిర్దేశించే అతి ముఖ్య 
గంథాలను పరిశీలించటం, వాటిని అరిస్తే శుభాలు కలుగుతాయి అని భావించటం ఒక సంప్రదాయంగా కనిపిసూ ఉనుది. 
(6 4! ఈ రా ఆన్న 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


భవిష్యత్తులో జరుగబోయే శుభాశుభాలకు సంబంధించి ముందుగానే కొన్ని సూచనలు (గ్రహించటం అనేది కూడా పూర్వం మన 
పెద్దలు పాటించారు. వీటినే వాళ్ళు ఉపశ్రుతులు అన్నారు. 


క. “గురునట్టివారు పదివే । వురు గాచిన నెల్లి సైంధవుని పగలిటిలోం 
బొరిగొనునట్లుగ నరునకు । వరమిండీ వేల్పులార! వారని కరుణన్‌. 346 


ప్రతిపదార్థం: వేల్పులార!= ఓ దేవతలారా!; వారని కరుణన్‌= ఉడుగని దయతో; గురు+అట్టివారు= ద్రోణాచార్యునంతటి వాళ్ళు; 
పదివేవురు= పదివేలమంది; కాచినన్‌= కాపాడినా; ఎల్లి= రేపు; పగలిటిలోన్‌= పగటిలోపలనే; సైంధవునిన్‌= సైంధవుడిని; 
పొరిగొనునట్టుగన్‌= చంపునట్టుగా; నరునకున్‌= అర్జునుడికి; వరము+ఇండీ= వరం ఈయండి. 


తాత్పర్యం: 'ఓ దేవతలారా! పదివేలమంది ద్రోణాచార్యు నంతటివాళ్ళు వచ్చి కాపాడినప్పటికీ, రేపు పగటి పూటనే 
సైంధవుడిని చంపేటట్టు అపారకరుణతో అర్జునుడికి వరమీయండి.” 


వ. అని ప్రార్దించుచు దైవంబుల కేటికోళ్ళు నిరూపించుచు మటియు బహుప్రకారంబులం బలుకుచుండిరి; 
రాత్రి సాలం జనిన మేలుకని దామోదరుండు దారుకు నాలోకించి. 347 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; ప్రార్థించుచున్‌= ప్రార్థన చేస్తూ; దైవంబులకున్‌= దేవతలకు; ఏటికోళ్ళు= నమస్కారాలు; 
నిరూపించుచున్‌= ఆచరిస్తూ; మజియున్‌= ఇంకా; బహుప్రకారంబులన్‌= అనేకవిధాలుగా; పలుకుచుండిరి= మాటాడుతూ 
ఉన్నారు; రాత్రి+చాలన్‌+చనినన్‌= రాత్రి చాలాకాలం గడిచిపోగా; దామోదరుండు= శ్రీకృష్ణుడు; మేలుకని= మేల్కాంచి; 
దారుకున్‌= రథసారథి అయిన దారుకుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: అని ప్రార్థనలు చేస్తూ దేవతలకు (మొక్కులు (మొక్కుకొంటూ అనేకవిధాలుగా మాట్టాడుకొంటూ 
రాత్రి చాలాసేపు గడిపారు. అప్పుడు శ్రీకృష్ణుడు మేలుకొని దారుకుడిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


శ్రీకృష్ణుడు దారుకుతో అర్జును ప్రతిజ్ఞా నిషయంబులైన వాక్యంబులం గొన్ని సెప్పుట (సం. 7-56-27) 


చ. '“నరుం డిటు లాడునే నృపగణంబు వినంగ? జయింపవచ్చునే 
గురుకురు సేనలం దరణి గ్రుంకక మున్న తలంప( జాల దు 
స్తర మిది యాత. డీ ప్రతిన దప్పకయుండగ దీర్ణునట్టుగా6 
బొరయక యున్న దుర్దశలం బొందనె పాయని నింద గుందనే! 348 


ప్రతిపదార్థం: నృపగణంబు= రాజసమూహం; వినంగన్‌= వింటూ ఉండగా; ఇటులు= ఈ విధంగా; నరుండు= అర్జునుడు; 
ఆడునే!= (ప్రతిజ్ఞావాక్యాలు) మాటాడునే!; తరణి= సూర్యుడు; క్రుంకక+మున్నై= అస్తమించకముందే; గురు, కురు, సేనలన్‌= 
గొప్ప కౌరవ సైన్యాలను; జయింపవచ్చునే!= గెలువటానికి అవుతుందా!; తలంపన్‌+చాలన్‌= ఊహించలేకున్నాను; ఇది+దుస్తరము= 
ఇది కష్టం; ఆతండు= అర్జునుడు; ఈ+ప్రతిన= ఈ ప్రతిజ్ఞ తప్పక+ఉండంగన్‌= తప్పకుండా; తీర్చునట్టుగాన్‌= నెరవేర్చేటట్టుగా; 
పొరయక ఉన్నన్‌= కలిగించకుండా ఉంటే; దుర్దశలన్‌= దురదృష్టాలను; పొందనె?= పొందకుండా ఉంటానా?; పాయని, నిందన్‌= 
శాశ్వతమైన నిందతో; కుందనే!= బాధపడనా! 


తాత్పర్యం: అందరు రాజులు వింటూ ఉండగా అర్జునుడు ఆ విధంగా (ప్రతిజ్ఞ చేశాడు. సూర్యుడస్తమించక ముందే 
గొప్పు కౌరవసైన్యాలను జయించటానికి వీలవుతుందా? ఏమో! ఊహించలేకున్నాను. ఇది తరించరానిది. ఆ అర్జునుడు 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 301 


ఈ ప్రతిజ్ఞను తప్పకుండా నెరవేర్చేటట్టు చూడాలి. అలా నేను చేయకపోతే దుస్టితుల పాలుకానా? శాశ్వతమైన 
నీఠద 'పడనా? 


విశేషం: తరింపచేసేవాడు తరణి. అతడు అస్తమించేలోపుగా అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరటం అంత సులువు కాదు. అది దుస్తరం. 
ఇక్కడ తిక్కన దుస్తరమనే ప్రయోగాన్ని ఛందోనుగుణంగా విరిచి చెప్పటంలో ఎంతో మహార్ధస్పూర్తి వ్యంగ్య ప్రాయంగా 
సూచించబడింది. “అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరకపోతే నింద అతడికి కాదు, నాకు కలుగుతుంది” అని దారుకుడితో శ్రీకృష్ణుడు 
వివరించిన విషయం చంపకమాలావృత్తంలో నిబంధించబడింది. 'నరు6 డిటులాడునే' అని ఎత్తుగడ. “పాయని నింద గుందనే' 
అని చివరివాక్యం. ఈ రెండు వాక్యాలకు సమన్వయ(ప్రాయంగా మధ్యవాక్యాలు కూర్చబడ్డాయి. 


క _ కడుంగూర్తు. గవ్వడికి న | య్యొడలు గలుగ నేను బ్రతికియుండుదు. గా; కె 
క్కడి బ్రదుకు నాకు నాతం । డెడలిన; నప్పార్టు గాతు నెల్ల విధములన్‌. 349 


ప్రతిపదార్థం: కవ్వడికిన్‌= అర్జునుడికి; కడున్‌= మిక్కిలి; కూర్తున్‌= ప్రియం కలిగిస్తాను; ఆ+ఒడలు+కలుగన్‌= ఆ అర్జునుడి శరీరం 
ఉంటేనే; ఏను= నేను; బ్రతికి+ఉండుదున్‌+కాక= జీవించి ఉండగలను; ఆతండు+ఎడలినన్‌= ఆ అర్జునుడు దూరమైతే; నాకున్‌= 
నాకు; ఎక్కడి బ్రదుకు= జీవనం ఎక్కడిది; ఎల్లన్‌+విధములన్‌= అన్ని విధాలా; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; కాతున్‌= కాపాడుతాను. 


తాత్సర్యం: అర్జునుడు నాకు చాలా ఇష్టమైనవాడు. అతడి దేహం ఉంటేనే నేను జీవించి ఉండగలుగుతాను. 
అతడే దూరమైతే నాకు ఇం కెక్కడి (బ్రతుకు? అన్నివిధాలా ఆ అర్జునుడిని రక్షిస్తాను. 


నిశేషం: నరనారాయణ మైత్రి ఏ విధంగా విడదీయరానిదో ఈ పద్యంలో కృష్ణార్ణునపరంగా వివరించబడింది. ఒకరు లేకపోతే 
మరొకరు ఉండటం అసంభవం. బాహ్యంగా గానీ ఆంతరంగికంగా కానీ ఆ ఇరువురి అనుబంధం ఆ విధంగా విడదీయరానిది. 
ప్రతిజ్ఞ చేసింది అర్జునుడే కావచ్చును. కాని, దానిని నిర్వహించవలసిన బాధ్యత కృష్ణుడిమీదనే ఉన్నది. ఎట్టయినా అతడి (ప్రతిజ్ఞ 
నెరవేరేటట్లు చూడాలి. ఈ సందర్భంలో ఆతడిని ఎదుర్కొనే అన్ని కష్టాలనుండి కాపాడాలి. అన్నివిధాలా అతడిని రక్షించగలిగినప్పుడే 
మా మైత్రికి సార్థకత అని కృష్ణుడు నిజమైన మైత్రిలో నీవూ-నేనూ అనే భేదం ఎట్టు ఉండదో వివరించాడు. ఎల్లప్పుడూ ఆతడూ 
నేనూ ఒకటిగా ఉంటూ ఉన్నాము. అతడికి కావలసినది అది ఏదైనా నేనే సమకూర్చుతున్నాను. ఒకే ప్రాణం రెండు శరీరాలు. 
అతడు ప్రాణాలు విడిస్తే నేను కూడా తప్పక మరణించి తీరవలసిందే”. 


క నాలో సగ మర్దునుండే। నాలమునం దతని కగుట యరుదే! యెమ్మై 
వ్రాలెదనో? రిపు లెట్టులు । గూలెదరో? చూడు; నాకు గురుబల మెదురే? 350 


ప్రతిపదార్థం: అర్హునుండు= ఆ నరుడు; నాలోన్‌+సగము= నాలో అర్ధభాగం; ఏను=నేను; ఆలము+అందున్‌= యుద్దంలో; ఆతనికిన్‌+అగుట= 
ఆ అర్జునుడికి అనుకూలం కావటం; అరుదే!= ఆశ్చర్యమా!; ఎమ్మైన్‌= ఏ విధంగా; వ్రాలెదనో= మీరెదనో; రిపులు=శత్రువులు;ఎట్టులు+కూలెదరో?= 
ఏ విధంగా నశిస్తారో?; చూడు= పరికించుము; నాకున్‌= నాకు; కురుబలము= కౌరవసైన్యం; ఎదురే?=లెక్కా? 


తాత్సర్యం: ఆ అర్జునుడు నాలో అర్హభాగం. నేను అతడికి యుద్దంలో అనుకూలంగా ఉండటం ఒక ఆశ్చర్యమా! 
ఎట్టా విజృంభిస్తానో,శృత్రువులు ఏ విధంగా నేలగూలుతారో చూస్తూ ఉండుము. ఈ కురుసైన్యం నాకు ఒక లెక్కా? 
విశేషం: అర్జునుడు తనలో సగం కాబట్టి, అతడి పక్షం నేనూ యుద్దం చేయటంలో ఆశ్చర్యపడాల్సిం దేముంది? మిత్రుడంటే 
'విపత్తి సౌఖ్య సదృశ క్రియుడు” కదా! (ప్రస్తుతం ఆపదలో చిక్కుకొన్న అర్జునుడిని రక్షించటానికి నేనే శత్రువులను చీల్చి 
చెండాడుతాను.' అని కృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యంలోనూ తనకూ అర్జ్హునుడికీ అన్ని విషయాలలోనూ అభేదమే అన్న అభిప్రాయం 
అభివ్యక్తమైనది. 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఎల్లి సచరాచరములగు నెల్ల భూత । ములును నాదగు నేర్పును, బలముం బాండు 
తనయులకు నేను గూర్లుటయును నెజుంగ । వలయు దారుక! యేచెద( గలనిలోన. 351 


ప్రతిపదార్థం: దారుక!= (రథసారథివైన) ఓ దారుకా!; నాది+అగు, నేర్పును= నాది అయిన చాకచక్యాన్ని; బలమున్‌= శక్తిని; 
పాండు తనయులకున్‌= పాండవులకు; ఏను= నేను; కూర్చుటయునున్‌= ప్రియం కలిగించటాన్నీ; ఎల్లి= రేపు; 
సచర+అచరములు+అగు+ఎల్ల, భూతములునున్‌= జంగమములు, స్థావరములును అయిన అన్ని ప్రాణులున్నూ; 
ఎణుంగన్‌+వలయున్‌= తెలిసికొనటం సంభవిస్తుంది; కలనిలోనన్‌= యుద్దంలో; ఏచెదన్‌= విజృంభిస్తాను. 


తాత్సర్యం: దారుకా! నా నేర్పూ, శక్తీ పాండవులకు నేను ప్రియం కలిగించటాన్ని, రేపు స్థావర జంగమాత్మకమైన 
ప్రాణికోటి తెలిసికొనటం సంభవిస్తుంది. యుద్దంలో విజ్బంభిస్తాను. 


విశేషం: 'యుద్దంలో విజృంభించి తన నైపుణ్యాన్నీ, బలాన్నీ ప్రాణికోటి మొత్తం చూస్తూ ఉండగా రేపు ప్రకటిస్తాను' అని అర్జునుడికి 
బదులు తానే యుద్దం చేసేటట్లు కృష్ణు డిందులో పేర్కొన్నాడు. అంతకు ముందు 'కవ్వడికి( గూర్తుం నన్న కృష్ణుడు పాండు 
తనయులకు తాను కూర్చుట యెట్టిదో రేపు చూపుతాను" అంటున్నాడు. ఈ పద్యంలో కూర్చుట, కూర్తు అను ప్రయోగాల్ని 
తిక్కన అసాధారణమైన విశిష్టమైన అర్థంలో అక్కడక్కడా ప్రయోగించాడు. కూర్చుటలో ఎంతో విడదీయరాని అనుబంధాన్ని 
తిక్కన ప్రతిపాదించాడు. అర్థవంతాలైన అచ్చ తెలుగు పదాలు కూర్చటంలో ఆయనకు ఆయనయే సాటి. కృష్ణుడు తన సారధికి 
పాండవులతో తనకు గల (ప్రగాఢ మైత్రిని కొంత విస్తరించి వివరించాడు. 


క. ఇను డస్తమింపకుండ6గ । మును సైంధవు( జంపువాండ; మునుకొని పరు లే 
చిన జిత్రవధ విహారం । బున నప్పుడు రౌద్రరసము పొడ వేర్పజుతున్‌. 352 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు; అస్తమింపక+ఉండంగన్‌+మును= అస్తమించక ముందు; సైంధవున్‌= సైంధవుడిని; 
చంపువాండన్‌= సంహరించగలవాడను; మునుకొని= ముందుగా; పరులు= శత్రువులు; ఏచినన్‌= విజృంభిస్తే; అప్పుడు= ఆ 
సమయంలో; చిత్రవధ విహారంబునన్‌= ఆశ్చర్యంగా చంపటం యొక్క (క్రీడా విహారంచేత; రౌద్రరసము+పొడవు= రౌద్రరసం 
యొక్క ఆకారం; ఏర్పణుతున్‌= ఏర్పాటు చేస్తాను. 

తాత్సర్యం: పొద్దు గుంకకముందే ఆ సైంధవుడిని సంహరిస్తాను. శత్రువులే ముందుగా విజృంభిస్తే వాళ్ళనందరినీ 
చిత్ర విచిత్ర పద్దతులలో చంపుతూ (క్రీడా విహారం సాగిస్తాను. రౌద్రరసంయొక్క ఆకారం ఎట్టా ఉంటుందో 
ఏర్పడేటట్టు చేస్తాను. 

విశేషం: “చిత్రవధ విహారము” తో '“రౌద్రరసము పొడవేర్పజుతున్‌' అనే వాక్యంలో దయారస సముద్రుడైన కృష్ణుడు అర్జునుడి 
(ప్రతిజ్ఞ నెరవేర్చటం కొరకు రౌ(ద్రరసమే తా నవుతానని చెప్పటం విశేషం. పవిత్రమూ, అవ్యాజమూ అయిన స్నేహధర్మంలో వాడే 


వీడు కావటం సహజం. అర్జునుడు చేయవలసిన పని తానే చేస్తానని పదే పదే చెప్పటం వలన తన రథసారథిని యుద్దానికి 
సంసిదం కావాల్సిందని హెచ్చరించినట్లయింది. 
ఠా ౧ 


థ్రీ 


సైంధవు( డొక్క దేల? యని జావకపోవంగ నేర్తు రెట్లు గ 

ర్వాంధు(డు కౌరవేశ్వరు(డు నందటు దమ్ములు, నెల్ల మిత్తులున్‌, 

బంధులు( దోడు వచ్చిన నృపాలురు6 బాండవకీర్తి సర్వది 

క్సింధుర దంతకాండముల. జెంద(గ జేయుట కేను బూన౮గన్‌. 353 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 303 


ప్రతిపదార్థం: ఏను= నేను; పాండవ కీర్తిన్‌= పాండు కుమారులయొక్క యశస్సును; సర్వ, దిక్‌+సింధుర, దంత, కాండములన్‌= 
అన్ని దిగ్గజాల యొక్క దంత సమూహాలను; చెంద(గన్‌+చేయుటకున్‌= పొందేటట్టు కావించటానికి; పూనంగన్‌= ప్రయత్నించగా; 
సైంధవు(డు+ఒక్క(డు+ఏల?= సైంధవుడు ఒక్కడే ఏమి?; గర్వ +అంధు(డు= దర్పంచేత కళ్ళు మూసికొని పోయినవాడు 
(అయిన); కౌరవ+-ఈశ్చరుండున్‌= దుర్యోధనుడున్నూ; అందజు తమ్ములున్‌= (అతడి అందరు సహోదరులున్నూ) తమ్ముళ్ళు 
అందరున్నూ;  ఎల్లన్‌+మి(త్రులున్‌= స్నేహితులు అందరున్నూ; బంధులున్‌= చుట్టాలున్నూ; తోడు వచ్చిన+నృపాలురున్‌= 
సహాయంగా వచ్చిన సామంతరాజులున్నూ; అనిన్‌= యుద్దంలో; చావక+పోవ(గన్‌= మరణించకుండా; ఎట్టు నేర్తురు?= ఏ విధంగా 
ఉండగలరు?, సమర్గులవుతారు? 


తాత్సర్యం: నేను పాండవుల కీర్తిని అన్ని దిక్కులలో వ్యాపింప చేయటానికి ప్రయత్నించగా, ఒక్క సైంధవుడు 
ఏమిటి? దర్పంచేత (గ్రుడ్డివాడైన ఆ దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్ళు అందరూ, మిత్రులందరూ, చుట్టాలు, 
సహాయంగా వచ్చిన రాజులూ యుద్దంలో చావకుండా ఎట్టా ఉండగలరు? 


నిశేషం: “పాండవుల కీర్తి అన్ని దిక్కులలో వ్యాపించేటట్టు చేస్తాను" అనే భావాన్ని అన్ని దిగ్గజాల దంత సమూహాలను చేరేటట్టు 
చేస్తాననటం ఒక (క్రొత్తరూప కల్పన. ఏనుగుల దంతాలు తెల్లగా ఉంటాయి. అట్లాగే కీర్తికూడా తెల్లగా ఉంటుంది. ఆ సామ్యాన్ని 
పురస్కరించుకొని కీర్తిని ఆ దంతాలకు చెందేటట్లు చేస్తాననటం విశేషం. సహజంగానే ఏనుగుల దంతాలు తెల్లగా ఉండగా 
పాండవుల కీర్తిచేత ఆ తెలుపు కలిగేటట్టు చేస్తాను అంటున్నాడు. చెందటం అంటే - సిద్ధించటం, చేరటం, వసించటం, కూడుకొనటం, 
సమీపించటం అనే అర్జా లున్నాయి. అంటే అంతకుముందు ఉండేదాన్ని మరికొంత (ప్రజ్వలింపజేయటం అని కూడా అర్థం 
పొసగుతుంది. 


ఇక గర్వాంధుడు అని దుర్యోధనుడికి ప్రయోగించిన విశేషణం కూడా ఎంతో అర్థవంతంగా ఉన్నది. తండ్రి ధృతరాష్ట్రుడు 
పుట్టుగ్రుడ్డి అయితే ఆయనను మించిన (గ్రుడ్డితనం వీడు తన గర్వంతో తెచ్చిపెట్టుకొన్నాడు. అహంకారమూ, మదమూ కళ్ళకు 
కప్పిన మొప్పె దుర్యోధనుడు. వాడి బటువు చూచికొనే సైంధవుడు యుద్దరంగానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి, సైంధవు డేమిటి 
వాడికి సహాయంగా వచ్చిన సమస్త యోధులను సంహరిస్తా నంటున్నాడు శ్రీకృష్ణుడు. 


వ. అది క్రమంబునం జూచెద; వెల్లి నీవు మనయరదంబు పన్ని శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబులను 
గనకమణి మాలికాలంకృతంబులం జేసి పూన్చి, గరుడధ్వజంబు సంఘటించి, చక్ర గదా శార్‌జ్ల ప్రముఖా స్త్ర 
శస్త్రంబులు దగు తెటింగున నునిచికొని మైమటువు దొడిగిరమ్ము; పాంచజన్య రవం బాకర్ణించి నప్పుడ 
వేగంబ యెయిది కొను' మనిన విని దారుకుండు. 354 


ప్రతిపదార్థం: అది= శత్రువులను ఎదుర్కొనటం లేదా వాళ్ళను సంహరించటం; (క్రమంబునన్‌+చూచెదవు= (క్రమంగా నీవే 
చూస్తావు (అది అడుగుపెట్టినప్పుడు సామర్థ్యంతో పూనికతో నిర్వహించాల్సిన పని అని భావం); ఎల్లి= రేపు; నీవు; 
మన+అరదంబున్‌+పన్ని= మన రథాన్ని ఏర్పాటు చేసి (యుద్దానికి సిద్ధం చేసి); శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకంబులనున్‌= 
శైబ్యమూ, సుగ్రీవమూ, మేఘపుష్పమూ, వలాహకమూ అనే గుర్రాలను (మేఘపుష్పాన్నే పుష్పకం అనికూడా వ్యవహరిస్తారు); కనక, 
మతి, మాలికా+అలంకృతంబులన్‌= బంగారు, మణుల దండలతో అలంకరించబడిన వాటినిగా; చేసి= ఒనర్చి; పూన్చి= రథాలకు 
కట్టి; గరుడధ్వజంబున్‌= గరుత్మంతుడి గుర్తున్న జెండాను; సంఘటించి= కూర్చి, అమర్చి; చక్ర, గదా, శార్‌జ్ఞ 
'ప్రముఖ+అస్త్ర+శస్త్రంబులున్‌= సుదర్శనచక్రం, గద, వల్లు, బాణాలు, ఆయుధాలు; తగు తెజంగునన్‌= తగినవిధంగా; ఉనిచికొని= 
ఉంచుకొని(ఉండునట్టు చేసికొని); మైమణువున్‌= కవచాన్ని; తొడిగి= ధరించి; రమ్ము= రావలసింది; పాంచజన్యరవంబు= 
పాంచజన్యం అనే శంఖం యొక్క ధ్వని; ఆకర్లించి నప్పుడు+అ= విన్నప్పుడే; వేగంబ= త్వరగా; ఎయిదికొనుము= వెంబడించుము 
(రమ్ము); అనినన్‌= అని కృష్ణుడు చెప్పగా; విని; దారుకుండు= శ్రీకృష్ణుడి రథసారథియైన దారుకుడు. 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నా శత్రు సంహారాన్ని ఒక వరుసలో నీవే చూస్తావు. రేపు నీవు మన రథాన్ని సిద్దం చేయుము. 
శైబ్య,సుగ్రీవ,మేఫుపుష్ప, వలాహకాలనే గుర్రాలను బంగారుమణుల దండలతో అలంకరించి, గరుడధ్వజాన్ని 
నిలిపి, చక్రం, గద, శార్‌జ్లం మొదలైన అస్త్రశృస్రాలను రథంలో పదిలంగా ఉంచుము. నీవు కవచాన్ని తొడుగు 
కొని రమ్ము.పాంచజన్యంపూరించగానే నీవు విజృంభించుము” అని అనగా, ఆ మాటలు విని దారుకుడు. 
(తరువాతి పద్యంతోఅన్వయం). 
విశేషం: శ్రీకృష్ణుడు తాను అర్జునుడికి రథసారథి. తనకు రథసారథి దారుకుడు. యుద్దానికి సర్వ సన్నద్దుడై తానే యుద్దాన్ని 
చేస్తానని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో రేపు ఉదయం బయలుదేరాలని చెప్పుతూ ఎట్టా సంసిద్దం కావాలో దారుకుడికి 
శ్రీకృష్ణుడు వివరించాడు. మనం మన ఇంటిలోని పెంపుడు జంతువులకు ఎట్టా పేర్లు పెట్టుకొంటామో అట్లే నాలుగు గుర్రాల 
సేర్లు కూడా ఈ వచన భాగంలో తెలుపబడ్డాయి. 
చ. “అలఘువిచార! యట్ల తగు; నప్పని సేసెద; నంత సేయంగా 

వలయునె? యెవ్వ రక్కడ నవార్యులు క్రీడికి సారథిత్వముం 

దలకొని నీ వనూన శుభదం బగు వర్తన మాచరింప నీ 

నిలుపును బార్జు చాలుటయు నేయగదా భువనం బెటింగెడున్‌. 355 
ప్రతిపదార్థం: అలఘు విచార!= గొప్ప ఆలోచన కలవాడా! (శ్రీకృష్ణా! అని సంబోధన); అట్టు+అ+తగున్‌= అట్టే, తప్పనిసరి 
అవుతుంది; ఆ+పని చేసెదన్‌= (మీరు చెప్పిన) ఆ కార్యం చేస్తాను; అంత= ఆ కొలది; చేయయగాన్‌+వలయును+ఎ!= చేసి 
తీరవలసిందేనా!; నీవు; సారథిత్వమున్‌= సారథిగా ఉండటాన్ని; తలకొని= వహించి లేదా అవలంబించి; అనూన= గొప్ప; 
శుభదంబు+అగు= మేలు కలిగించేదైన; వర్తనమున్‌+ఆచరింపన్‌= (స్థితిని కలిగించగా) వృత్తి లేదా నడవడిని నిర్వహించగా; 
క్రీడికిన్‌= అర్జునుడికి; అక్కడన్‌= ఆ యుద్దంలో; అవార్యులు= అడ్డగించ దగనివాళ్ళు; ఎవ్వరు= ఎవరు (ఉన్నారు); నీ+నిలుపునున్‌= 
నీ స్టైర్యం లేదా ప్రాపును; పార్టు+చాలుటయున్‌= అర్జునుడి సామర్థ్యమున్నూ; భువనంబు= లోకం; నేండు కదా!= ఈ దినం 
కదా!; ఎటిం7డున్‌= తెలిసికొన గలుగుతుంది. 
తాత్సర్యం: “గొప్ప ఆలోచన కల ఓ శ్రీకృష్ణా! నివు చెప్పినట్టే చేయదగును. నీవు ఆదేశించిన పని చేస్తాను. కాని, 
అంత చేయటం అవసరమా? అర్జునుడికి నీవు సారథిగా ఉండి గొప్ప శుభాన్ని గూర్చే స్థితిని కలిగిస్తే (శుభప్రదమైన 
వృత్తిని పాటిస్తే ఇక అర్జునుడు అడ్డగించటానికి సాధ్యంకానివాళ్ళెవరున్నారక్కడ? నీ స్టైర్యాన్ని, ఆ అర్జునుడి 
సామర్థ్యాన్ని లోకం ఈ రోజు కదా తెలిసికొంటుంది' 
విశేషం: 'అలఘువిచార!' అనే పద్యం ఎత్తుగడ గానీ, సాభిప్రాయమైన ఆ సంబోధన లోని అర్థవిశేషం గానీ ఎంతో గంభీరంగా, 
జొచిత్య స్పోరకంగా, ఆ మొత్తం సన్నివేశాన్ని మనముందు ఉంచే విధంగా అభివ్యక్తమైనది. పార్టుడికి నీవు నిర్వహించే సారథ్యం. 
శుభప్రదమై సత్‌స్టితిని కలిగిస్తుంది. నీ ప్రాపు, అతడి సామర్థ్యం లోకానికి ఈ దినమే వెల్లడి అవుతాయి. అని దారుకుడు దృఢంగా 
తన నిశ్చయాన్ని తెలిపాడు. కాని, తాను సారథిగా ఉండి రథికుడు చెప్పేదాన్ని ఎట్టా కాదంటాడు? అందుకే “అట్ల తగు అప్పని 
సేసెద' అని అన్నాడు. మళ్ళీ వెంటనే అంత సేయగా వలయునె' అని మనస్సులోని అసలు విషయాన్ని బయటపెట్టాడు. 


వ. అని సవినయంబుగా( బలికి దనుజమర్దను తమకంబు వారించె; నంత 'బాంచజన్య రవాభిజ్ఞానంబు 
సవిశేషంబుగా నతనిచేత వినికొని తత్కాలంబున నాలంబులోనికి నరదంబు గొనివచ్చెద' ననియె; వెండియు 
వాసుదేవుండు సూతునితోడ సముచిత సల్లాపంబులు సేయుచుండె; నంత నట బీభత్సుండు 
ప్రతిజ్ఞోత్సాహంబు నిర్వహించు తెజింగు దలంచుచు దామోదర కృత స్థండిల శయనంబున నుండి శోకనిద్రా 
వివశుండయ్యె; నయ్య వసరంబునం గలలోనం గృష్టుం డతనిపాలికిం బోయిన, నాతండు భక్తిం బ్రత్యుత్ణానంబు 
సేసి తన యున్న సెజ్జ యిచ్చి, తొలంగి నిలుచుండ, నమ్మురారి యాసీనుండై యుండి యతని కి ట్లనియె.356 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 305 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారంగా; సవినయంబుగాన్‌= వినయంతో కూడుకొన్నట్టుగా; పలికి= మాటాడి; దనుజమర్హను+తమకంబున్‌= 
రాక్షసులను సంహరించేవాడైన శ్రీకృష్ణుడియొక్క తొందరపాటును; వారించెన్‌= నివారించాడు; అంతన్‌= అటుపిమ్మట; పాంచజన్య 
రవ+అభిజ్ఞానంబు= పాంచజన్య శబ్దంయొక్క ఎఖుకను (గుర్తును); సవిశేషంబుగాన్‌= విశేషసహితంగా; అతనిచేతన్‌= ఆ 
కృష్ణుడివలన; వినికొని= విని; తద్‌+కాలంబునన్‌= ఆ సమయంలో; అరదంబు= రథం; ఆలంబులోనికిన్‌= యుద్ధంలోకి; 
కొనివచ్చెదన్‌= తీసికొని వస్తాను; అనియెన్‌= అన్నాడు; వెండియున్‌= పిదప; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; సూతునితోడన్‌= 
రథసారథితో; సముచిత సల్హాపంబులు= తగిన సంభాషణలు; చేయుచుండెన్‌= చేస్తూ ఉన్నాడు; అంతన్‌= ఆ సమయంలో; 
అట= అక్కడ; బీభత్సుండు= అర్జునుడు; |ప్రతిజ్ఞా+ఉత్సాహంబున్‌= శపథం యొక్క ప్రయత్నాన్ని; నిర్వహించు తెజంగున్‌= 
దర్భశయ్య పైన (స్థండిలం అనగా, (వ్రతాదులు పూనినవాళ్ళు పవళించటానికి దర్భాదుల చేత సంస్కరించబడ్డ భూమి); ఉండి; 
శోకనిద్రా వివశుండు+అయ్యెన్‌= దుఃఖంచేత నిద్రచేత; ఒళ్ళు మరచిన వాడు అయ్యాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; 
కలలోనన్‌= స్వప్నంలో; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; అతనిపాలికిన్‌= అర్జునుడి దగ్గరకు; పోయినన్‌= పోగా; ఆతండు= ఆ అర్జునుడు; 
భక్తిన్‌= భక్తితో; ప్రత్యుత్తానంబున్‌+చేసి= లేచి నిలబడి; తన+ఉన్న సెజ్జన్‌= తాను ఉండే పడకను; ఇచ్చి; తొలంగి, నిలుచుండన్‌= 
(గౌరవాన్ని ప్రకటిస్తూ మర్యాదగా) కొంత దూరంలో నిలిచి ఉండగా; ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై 
ఉండి; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు: 


తాత్సర్యం: అని దారుకుడు విన్నవించి శ్రీకృష్ణుడి తొందరను తగ్గించాడు. పాంచజన్యం మోగిన గుర్తును తెలిసికొని 
రణరంగంలోకి రథాన్ని తెస్తానని చెప్పాడు దారుకుడు. ఆ తరువాత అతడితో శ్రీకృష్ణుడు తగిన మాటలాడుతూ 
ఉండిపోయాడు. ఇక అక్కడ అర్జునుడు ప్రతిజ్ఞను నిర్వహించే విధాన్ని తలచుకొంటూ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన 
దర్భశయ్యమీద శోకంతో నిద్రలో మునిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కలలో అతడిని సమీపించాడు. 
అతడు వినయంతో లేచి తన సెజ్జ మీద శ్రీకృష్ణుడిని కూర్చుండబెట్టి, సమీపంలో తాను నిలబడి ఉండగా శ్రీకృష్ణు 
డతడితో ఇట్టా అన్నాడు: 
క. వగపున కెడ యీకుము; నె । వ్వగం గుందిన మానవుండు వైరులచేతన్‌ 

దెగు( గాని తనదు కార్యము. । దగ నొనరింపంగ లేండు; తగునే వగవన్‌?” 357 
ప్రతిపదార్థం: వగపునకున్‌= దుఃఖానికి; ఎడ+-ఈకుము= సందు ఈయవద్దు; నెవ్వగన్‌= మిక్కిలి దుఃఖంతో; కుందిన= కుమిలిన 
(బాధపడిన); మానవుండు= నరుడు; వైరులచేతన్‌= శత్రువులచేత; తెగున్‌+కాని= నశిస్తాడు కాని; తనదు కార్యమున్‌= తన 
పనిని; తగన్‌= తగునట్టు; ఒనరింపంగన్‌+లేండు= చేయలేడు; వగవన్‌= దుఃఖించగా; తగునే?= న్యాయమా?(యుక్తమా?) 
తాత్సర్యం: దుఃఖానికి అవకాశం ఇవ్వవద్దు. దుఃఖంతో బాధపడే నరుడు శత్రువుల చేత నశిస్తాడే కాని తన 
పనిని తాను తగు విధంగా చేయలేడు. దుఃఖించటం సబబా? 


విశేషం: దుఃఖించటం వలన తన వినాశాన్ని తానే తెచ్చుకొన్న ట్లవుతుంది. కాబట్టి శోకించటం తగదు అని ఈ పద్యంలోని 
సారాంశం. 


వ. అనిన విని యతం డతని కిట్లనియె. 358 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్షించి; అతండు= అర్జునుడు; అతనికిన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= 
అన్నాడు. 

తాత్సర్యం: అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “వగ పింక నెన్న(టికి దెగు? । మిగిలి ప్రతిన పూరగింప మేకొని చను నా 
మగటిమియు లావు మాన్లుట | తగవే గురునకు నతండు దానికి. బూనన్‌. 359 


ప్రతిపదార్థం: వగపు= దుఃఖం; ఇంకన్‌= ఇక; ఎన్నంటికిన్‌= ఎప్పటికి; తెగున్‌?= నశిస్తుంది?; అతండు= ద్రోణాచార్యుడు; దానికిన్‌= 
నా ప్రతిజ్ఞకు భంగం కలిగించటానికి; పూనన్‌= (ప్రయత్నించగా; మిగిలి= అతిశయించి; ్రతిన= (ప్రతిజ్ఞ; పూరగింపన్‌= 
నెరవేర్చటానికి; మేకొని=పూని; చను= పోయే; నామగటిమియున్‌= నా శౌర్యాన్నీ (పౌరుషాన్నీ); లావున్‌= బలాన్నీ; మాన్ఫుట= 
మానేటట్టు (విడిచేటట్టు) చేయటం; గురునకున్‌= ద్రోణాచార్యుడికి; తగవే?= తగినదేనా? 


తాత్సర్యం: ఈ దుఃఖం ఇంకెప్పటికి నశిస్తుంది? ఆ ద్రోణుడు నా ప్రతిజ్ఞాభంగానికి ప్రయత్నించగా, నా ప్రతిజ్ఞను 
నెరవేర్చటానికి పూనుకొని యుద్దరంగానికి పోయే నా శౌర్యాన్నీ, బలాన్నీ (విరమింపజేయడం) మానేటట్టు చేయటం 
ఆ ఆచార్యుడికి తగినదేనా? 


క. ఇనతనయ సహిత మడ్డము । సనుదెంచు జనంబు పెల్లు సైంధవుడు బలం 
బున కెల్ల వెనుక నునికియు | మనమున. దలపోయ వగపు మానునె నాకున్‌? 360 


ప్రతిపదార్థం: ఇనతనయ+సహితము= కర్ణుడితో కూడుకొన్నదై; అడ్డము+చనుదెంచు= అడ్డుగా వచ్చే; జనంబు+పెల్టు= 
జనంయొక్క గుంపు (అతిశయం లేదా ఆధిక్యం); సైంధవుండు= సింధుదేశపు రాజైన జయద్రథుడు; బలంబునకున్‌ ఎల్లన్‌= 
సైన్యానికి అంతటికీ; వెనుకన్‌+ఉనికియున్‌= వెనుకవైపు ఉండటమున్నూ; మనమునన్‌= మనస్సులో; తలపోయన్‌= ఆలోచించగా; 
నాకున్‌= నాకు; వగపు= దుఃఖం; మానునె?= ఆగుతుందా? (తగ్గుతుందా?) 


తాత్పర్యం: కర్షుడితో కూడా అడ్డగించటానికి వచ్చే ఆ సైన్యసమూహం యొక్క అతిశయమున్నూ, సైంధవుడు 
సైన్యానికంతటికీ వెనుక దాగి ఉండటమున్నూ ఆలోచించగా నాకు దుఃఖం ఆగుతుందా?” 


విశేషం: 'జనంబు పెల్లు' అను ప్రయోగాలలో తత్సమమూ అచ్చ తెలుగు పదం చక్కగా కూర్చబడ్డాయి. కంద పద్యంలో ఆజవగణం 

జగణం ఉండి తీరాలి. ఆ సందర్భంలో సెల్లు పద్యగతికి ఒక విలక్షణ స్ఫూర్తిని కలిగించింది. సైంధవుడు దాగే విషయాన్ని 

“బలంబున కెల్ల వెనుకనునికి” అని తిక్కన పేర్కొన్నాడు. ఈ ప్రయోగంలో కూడా బలంబు అను తత్సమం తర్వాత అన్నీ 

అచ్చతెనుగు పదాలే. ఇట్లే చివరిపాదం ఆది ప్రయోగం 'మనము” తప్ప మిగిలిన అచ్చతెనుంగు పదాలలో అనితరమైన అర్థస్ఫూర్తిని 

కన్నులకు కట్టేటట్టు వెల్లడించే ప్రత్యక్షీకరణ నాటకీయతను (ప్రదర్శించాడు. 
కృష్ణార్ణునులు స్వప్నమందు. గైలాసమునకు( బోవుట (సం. 7-57-24) 

వ. అనిన నచ్యుతుం 'డది యట్టిద! కాదె! యని పలికి తదీయ హితార్దియై యుపాయంబువిచారించి, యుప 
స్పర్శనంబాచరించి,తూర్పు మొగంబై యుండి, యవ్విజయు వీక్షించి, శూలపాణికిం బరమ సాధనం బైన 
పాశుపతంబు నీకుంబ్రస్సుట పరిజ్ఞానం బయిన నీవు జయద్రథవధం బవశ్యంబును జేయుదు; వమ, మ్ముహాస్త్రంబు 
కలిమి సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగా. గ్రొత్త సేసికొనుట మేలు; తదర్ధంబుగా నద్దేవు( జిత్తంబున 
నిలిపి సభక్తిక ధ్యానంబు సేయు మనవుడు. గిరీటియుం గృతాచమనుండును భూసమాసీనుండును నై 
పరమేశ్వర స్మరణ తత్పరత్వంబున నుండి, కృష్ణుండును దానును గగనంబున కగయుటయు, నతండు దన 
వలచేయి వట్టికొని చనుదేరం దా రిరువురు నుత్తరాభిముఖులై పోవుటయుం గాంచె; నవ్విధం బున వారలు 
చారణసిద్ధ గంధర్వ సేవితంబైన పథంబున వివిధ విశేషంబు లాలోకించుచుం బోయికైలాసంబుంగని, 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 307 


యందు సరిత్సరోవర సుందరంబును బుష్పలతా భూషితంబును రమ్యతరు సంతాన కాంతంబును నయిన 
కుబేర విహారస్థానంబు సూచుచుం జనిచని, దాని కనతి దూరంబున మహనీయ మణిమయంబయి 
తేజరిల్లు మహామందిరంబు సొచ్చి, యచ్చట బ్రమథగణ పరివృతుండును, బార్వతీ సహితుండును, బ్రద్యోతన 
సహస్ర ప్రభా విభాసమానుండును, దివ్యోత్తమ సేవ్య మానుండును, మహాముని ప్రస్తాయమానుండును, 
నప్పరోజన సంగీత మంగళమహిత పురోభాగుండును నై పేరోలగంబున నుండి శోభిల్లు శంకరు దర్శించి, 
సప్రణవోచ్చారణంబుగా దండ ప్రణామంబు లాచరించి యున్న నన్నరనారాయణుల దెసం బ్రసాదమందస్మిత 


~~ 


సుందర విలోకనంబు లొలయ నయ్యిందుధరుండు మధురస్వనంబున నిట్లనియె. 361 


న్‌ 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అది+అట్టిద+కాదె!= అది అటువంటిదే కదా!; అని+పలికి= అని 
మాటాడి; తదీయ, హిత+అర్థి+ఐ= ఆతడి యొక్క మేలు కోరినవాడై; ఉపాయంబున్‌+విచారించి= ఉపాయాన్ని ఆలోచించి; 
ఉపస్పర్శనంబు+ఆచరించి= ఆచమనం చేసి; తూర్పుమొగంబు+ఐ+ఉండి= తూర్పువైపు మొగం కలవాడై ఉండి; ఆ+విజయున్‌= 
ఆ అర్జునుడిని; వీక్షించి= చూచి; శూలపాణికిన్‌= పరమేశ్వరుడికి; పరమసాధనంబు+ఐన+పాశుపతంబు= ఉత్కృష్ట (శ్రేష్టమైన 
పరికరమైన పాశుపతం; నీకున్‌= నీకు; ప్రస్ఫుట+పరిజ్ఞానంబు+అయినన్‌= వికసించే విశిష్టమైన ఎణుక కలిగింది అయితే; నీవు; 
జయ(ద్రథ+వధంబున్‌= సైంధవుడిని చంపటాన్ని; అవశ్యంబునున్‌= తప్పకుండా; చేయుదువు= చేస్తావు; ఆ+మహా+అస్త్రంబు 
కలిమి= ఆ గొప్ప అస్త్రం కలిగి ఉండటంచేత; సమం(త్రక, ముష్టిక, స్టానక, విజ్ఞానంబుగాన్‌= మంత్ర పూర్వకంగా పిడికిలికి 
సంబంధించిన (ప్రదేశంలో ఉండే విశేషజ్ఞానం కలిగిందిగా; (క్రొత్త, చేసికొనుట= క్రొత్తగా సంపాదించటం; మేలు= శుభం; 
తద్‌+అర్థంబుగాన్‌= (దానికొజకై) ఆ ప్రయోజనానికై; ఆ+దేవున్‌= ఆ శివుడిని; చిత్తంబునన్‌+నిలిపి= మనస్సులో నిలిపి; సభక్తిక 
ధ్యానంబు+చేయుము= భక్తిపూర్వకంగా ధ్యానాన్ని చేయాల్సింది; అనవుడున్‌= అనిన వెంటనే; కిరీటియున్‌= అర్జునుడున్నూ; 
కృత+ఆచమనుండు+అగుచున్‌= ఆచమనం చేసినవాడు జౌతూ; భూ+సమాసీనుండున్‌+ఐ= భూమిపై బాగా ఆసీనుడై; పరమేశ్వర 
స్మరణ తత్సరత్వంబునన్‌+ఉండి= శివుడిని స్మరించే ఆసక్తితో ఉండి; కృష్ణుండునున్‌+తానునున్‌= శ్రీష్ణుడున్ను, తానున్నూ; 
గగనంబునకున్‌= ఆకాశానికి; ఎగయుటయున్‌= ఎగురుటయున్నూ; అతండు= కృష్ణుడు; తనవలచేయి, పట్టికొని, చనుదేరన్‌= 
తన కుడిచేయి పట్టుకొని రాగా; తారు= తాము; ఇరువురును= ఇద్దరున్నూ; ఉత్తర+అభిముఖులు+ఐ= పోవుటయున్‌= ఉత్తరం 
వైపుగా పోవటమున్నూ; కాంచెన్‌= చూచాడు; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; వారలు= ఆ కృష్ణార్ణునులు; చారణ, సిద్ద, గంధర్వ 
సేవితంబు+ఐన, పథంబునన్‌= చారణులు, సిద్దులు, గంధర్వులచేత (సేవించ) పూజించబడే మార్గంలో; వివిధ 
విశేషంబులు+ఆలోకించుచున్‌= రకరకాల వింతలు చూస్తూ; పోయి; కైలాసంబున్‌+కని= కైలాసాన్ని చూచి; అందున్‌= ఆ 
కైలాసంలో; సరిత్‌+సరోవర+సుందరంబునున్‌= నదులు సరస్సులచేత అందమైనదియును; పుష్ప లతా భూషితంబునున్‌= 
పూలూ, తీగలచేత అలంకరించబడినదియున్నూ; రమ్య+తరు+సంతాన+కాంతంబునున్‌= అందమైన చెట్ల గుంపుచేత ప్రకాశించేదిన్నీ; 
అయిన, కుబేర, విహార, స్థానంబు= అయినటువంటి కుబేరుడు వేడుకగా తిరిగే వనప్రదేశం; చూచుచున్‌+చని+చని= చూస్తూ 
పోయి పోయి; దానికిన్‌= ఆ విహారస్థలానికి; అనతిదూరంబునన్‌= చాలా తక్కువ దూరంలో; మహనీయ, మణి, మయంబు+అయి= 
గొప్ప మణులు కలిగినదై; తేజరిల్లు= ప్రకాశించే; మహామందిరమ్ము= గొప్పనివాసం; చొచ్చి= ప్రవేశించి; అచ్చటన్‌= ఆ మందిరంలో; 
ప్రమథగణ పరివృతుండును= ప్రమథుల మొత్తంచేత పరివేష్టించ బడ్డవాడున్నూ; పార్వతీ సహితుండును= పార్వతితో కూడుకొన్న 
వాడున్నూ; ప్రద్యోతన, సహస్ర, ప్రభా, విభాసమానుండును= వేయిమంది సూర్యులయొక్క కాంతులచేత మిక్కిలి ప్రకాశించేవాడున్నూ; 
దివ్యోత్తమ సేవ్యమానుండునున్‌= శ్రేష్టులైన దివ్యులచేత పూజించబడే వాడున్నూ; మహాముని ప్రస్తూయమానుండును= గొప్ప 
బుషులచేత కీర్తించబడేవాడున్నూ; అప్పరస్‌, జన, సంగీత, మంగళ, మహిత, పురోభాగుండును+ఐ= అప్పరస్‌ (స్త్రీల సంగీతంచేత, 
కల్యాణకరమైన గొప్ప ముంగిలి ప్రదేశం కలవాడున్నూ అయి; పేరోలగంబునన్‌= పెద్ద కొలువులో; ఉండి; శోభిల్లు= ప్రకాశించే; 
శంకరున్‌= శివుడిని; దర్శించి= చూచి; సప్రణవ+ఉచ్చారణంబుగాన్‌= ఓంకార సహితమైన ఉచ్చారణ కలిగేటట్టుగా; 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


దండ+(ప్రణామంబులు+ఆచరించి+ఉన్నన్‌= కర్రవలె నేలపైబడి అష్టాంగాలు నేలకు తాకేటట్టుగా నమస్కారాలు చేసి ఉండగా; 
ఆ+నర+నారాయణుల దెసన్‌= ఆ నరుడూ, నారాయణుడూ - ఇరువురి వైపు; ప్రసాద మంద స్మిత సుందర విలోకనంబులు+ఒలయన్‌= 
ప్రసన్నమైన చిరునవ్వులతో, రమణీయములైన చూపులు ్రసరించగా; ఆ+ఇందుధరుండు= చంద్రుడిని తలపై ధరించిన ఆ 
శివుడు; మధుర స్వరంబునన్‌= మాధుర్యం గల కంఠధ్వనితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అని అర్జునుడు అనగా శ్రీకృష్ణుడు 'అది అంతే” అని పలికి, అతడికి మేలు చేయగోరి ఆచమించి 
తూర్పు మొగంగా కూర్చుండి అర్జునుడితో ఇట్టా అన్నాడు: “ఈశ్వరుడికి (శ్రేష్టమైన సాధనం పాశుపతం. దానిని 
నీవు సమ(గ్రజ్ఞాన స్ఫూర్తితో స్మరిస్తే సైంధవుడిని తప్పక చంపగలవు. ఆ మహాస్తాన్ని మంత్రసహితంగా నీ గుప్పిట 
నిలిచేటట్టు క్రొత్తగా సన్నిధానం చేసికొనటం మేలు. కాబట్టి, ఆ దేవదేవుడిని మనసులో స్మరించి భక్తితో ధ్యానం 
చేయుము” అనగా అర్జునుడు ఆచమించి నేలపైకూర్చుండి శివధ్యాన తత్పరుడయ్యాడు. ఆ ధ్యానంతో కృష్ణుడూ 
అర్జునుడూ ఆకాశానికి ఎగశారు. కృష్ణుడు అర్జునుడి కుడిచేయి పట్టుకొని ముందుకు తీసికొనిపోతూ ఉండగా; 
వారు చారణులు, సిద్దులు మొదలైనవారు విహరించే మార్గంలో అనేక విశేషాలు చూస్తూ కైలాసానికి చేరుకొన్నారు. 
నదులతో, సరోవరాలతో, పూలలతలతో సుందరంగా శోభించే కుబేర విహారక్షేత్రాన్ని దర్శించి దూరంగా ఉన్న 
ఒక గొప్ప మణిమయ భవనంలో (ప్రవేశించి, అందులో ప్రమథగణాలతోనూ, పార్వతీదేవితోనూ కూడుకొని 
వేయిసూర్యుల వెలుగుతో వెలుగొందే శివుడిని మహామునులు సేవిస్తున్న సమయంలో దర్శించారు. ఓంకారంతో 
దండ(ప్రణామం చేశారు. పరమశివుడు ఆ నరనారాయణులను చిరునవ్వు చిందే ముఖంతో దయామయమైన 
చూపులతో చూచి, తియ్యని మాటలతో ఇట్లా అన్నాడు: 
క, _“స్వాగతమే మీ యిద్దజ ।; యాగమనంబునకు హేతు వగు కోర్కి యను 

ద్వేగంబున నెటి(గింపు(డు; | వేగమ యొడC గూర్తు నెల్ల విధముల దానిన్‌.” 362 
ప్రతిపదార్థం: స్వాగతమే!= క్షేమమే కదా! మీ+ఇద్దణ= మీ ఇరువురి; ఆగమనంబునకున్‌= రాకకు; హేతువు+అగు కోర్కి= 
కారణమైన వాంఛ; అనుద్వేగంబునన్‌= ఉద్వేగం అనగా భీతి, కలతా లేకుండా; ఎజింగింపుండు= తెల్పండి; ఎల్లవిధములన్‌= 
అన్నివిధాలా; దానిన్‌= ఆ మీ కోర్కెను; వేగము+అ= తత్‌ క్షణమే (తొందరగా); ఒడం గూర్తున్‌= తీరుస్తాను. 
తాత్సర్యం: 'క్షేమమే కదా! మీ ఇద్దరి రాకకు కారణం ఏమిటో! ఉద్వేగం లేకుండా చెప్పండి. వెంటనే మీ కోర్కెను 
అన్ని విధాల తీరుస్తాను. 
విశేషం: తమ ఇంటికి వచ్చిన అతిథులను రాగానే క్షేమసమాచారాలు అడగటం ప్రథమధర్మం. వా రే ఉద్దేశంతో ఆశ్రయించారో 
అది తెలిసికొనటం ద్వితీయధర్మం. వెంటనే వారి కోర్కె తీర్చటం తృతీయధర్మం. ఇక్కడ 'అనుద్వేగకర' మైన తీరులో తెలుపండి. 
అనటం చాలా చక్కగా ఉన్నది. 'కలతా, తొట్రుపాటు, బాధ లేకుండా నిర్భయంగా అడగండి” అంటూ అభయమీయటం గమనార్హం. 
అనుద్వేగ కరమైన వాక్యం సాత్త్యికమైన వాచిక తపస్సును తెలుపుతుంది. 
వ.  అనినంబ్రీతచేతస్కులగుచు నుత్దితులై లలాటంబుల నంజలిపుటంబులు ఘటించి నిలిచి వాసుదేవార్డునులు 

తమ చిత్తంబులు భక్తిరసంబున జొత్తిల్లుచుండ. 363 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శంకరుడు పలుకగా; ప్రీత+చేతస్కులు+అగుచున్‌= ప్రీతి చెందిన మనస్సులు కలవారౌతూ; 
ఉత్టితులు+ఐ= పైకి లేచినవారై; లలాటంబులన్‌= నొసటి ప్రదేశాలలో; అంజలి పుటంబులు= దొప్పలవంటి దోసిళ్ళు (చేమోడ్సులు); 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 309 


ఘటించి= కూర్చి; నిలిచి= ఎదుట నిలిచి; వాసుదేవ+అర్జ్హునులు= శ్రీకృష్ణుడూ, అర్జునుడూ; తమ+చిత్తంబులు= తమ మనస్సులు; 
భక్తిరసంబునన్‌= భక్తి అనే రసంతో; జొత్తిల్లుచుండన్‌= రంజిల్లుచుండగా 


తాత్పర్యం: అనగా సంతోషించి శ్రీకృష్ణార్ణునులు లేచి నుదుట దొప్పలవంటి చేతులు మొగిడ్సి, తమ మనస్సులు 
భక్తిరసంతో రంజిల్లుతూ ఉండగా. 


చ. “రవి శశివహ్నిలోచన ! సుర ప్రతివీర విమర్దన క్రమా! 
భువనమయాతకా! భుజగభూషణ! పోషితభక్త! సంయమి 
స్తవన కథావధానపర! దర్వకదర్ప హరా! నిరస్త సం 
భవమరణాది వైకృత! యపారగుణా! గుణ దోష వర్ణితా! 364 


ప్రతిపదార్థం: రవి, శశి, వహ్ని, లోచన!= సూర్యుడు, చంద్రుడు, అగ్ని కన్నులుగా కలవాడా!; సుర, ప్రతివీర, విమర్దన, (క్రమా!= 
దేవతలకు ((ప్రతివీరులైన) శత్రువులైన రాక్షసులను చంపుటలో సామర్థ్యం (బలిమి) కలవాడా!; భువన, మయ+ఆత్మకా!= 
సకలలోకాలు కలిగినట్టి వాడా! విశమయమైన(స్వరూపం) ఆత్మకలవాడా!; భుజగభూషణ!= సర్పాలు ఆభరణాలుగా కలవాడా!; 
పోషితభక్త!= పోషించబడిన (రక్షించబడిన) భక్తులు కలవాడా!; సంయమి, స్తవన, కథా+అవధాన, పర= బుషీశ్వరుల స్తోత్రాలు 
కథలు మనస్సున నిలుపుటలో ఆసక్తి కలవాడా!; దర్శక, దర్ప, హరా!= మన్మథుడి గర్వాన్ని హరించినవాడా!; నిరస్త సంభవ, 
మరణ+ఆది, వైకృత!= తిరస్కరించబడిన పుట్టుక, చావు మొదలైన వికారాలు కలవాడా!; అపారగుణా!= హద్దులేని గుణాలు 
కలవాడా!; గుణదోష వర్ణితా!= గుణాలను, దోషాలను వదలినవాడా! 


తాత్సర్యం: సూర్య చంద్రాగ్నులు కన్నులైనవాడా! అమరుల శత్రువులైన అసురులను మర్షించే బలం కలవాడా! 
లోకములే తానైనవాడా! పాములు ఆభరణంగా కలవాడా! భక్తులను పోషించేవాడా! మహర్షుల స్తోత్రాలను, కథలను 
మనస్సునందు నిలుపుటలో ఆసక్తి కలవాడా! మన్మథుడి గర్వాన్ని హరించినవాడా! చావు, పుట్టుకలు మొదలైన 
వికారాలకు అతీతుడైనవాడా! హద్దులేని వాత్సల్యాది గుణాలు కలవాడా! త్రిగుణాలు దోషాలు వర్జించినవాడా! 
విశేషం: ఇది శివస్తుతి పద్యం. ఆరంభంనుండి పద్యం చివరివరకు అన్నీ సంబోధనలే. శివుడి మూడునేత్రాల ప్రసక్తితో పద్యారంభం. 
చిట్టచివర తొమ్మిదవ సంబోధనలో అపారగుణ! అని వెంటనే పద్యాంతాన్ని గుణ దోషవర్దితా! అని గుణాతీతమైన తత్త్యంతో 
పరిసమాప్తం చేశాడు. 
కు జగములు గలిగింప(గ నవి । దగు వర్ణన మొంద నిలుప( దణితో వానిం 

దెగం జేయ నీవ నేర్వరి । వగుట శ్రుతులు సెప్పు నిర్మలాద్దుతమూర్తీ! 365 
ప్రతిపదార్థం: నిర్మల+అద్భుత మూర్తీ!= పవిత్రమైన, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడా! (ఓ పరమేశ్వరా! అని సంబోధన); 
జగములు= లోకాలు; కలిగింపంగన్‌= సృష్టించగా; అవి= ఆ లోకాలు; తగు వర్హనము+ఒందన్‌+నిలుపన్‌= (సరి అయిన) తగిన 
(ఉనికి) అభివృద్దిని (స్టితి-నడవడి) పొందటానికై రక్షించగా; తజితోన్‌= సమయానుకూలంగా, లేదా వెనువెంటనే; వానిన్‌= ఆ 
లోకాలను; తెగన్‌+చేయన్‌= నశింపచేయగా; ఈవు+అ= నీవే; నేర్సరివి= సమర్ధుడవు; అగుటన్‌= కావటాన్ని; శ్రుతులు= వేదాలు; 
చెప్పున్‌= వక్కాణిస్తున్నాయి. 
తాత్సర్యం: పవిత్రమైన, ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడా! లోకాలు సృష్టించటానికి, అవి తగిన (ఉనికి) స్థితిని 
పొంది రక్షించబడటానికి, కాలం గడువు తీరగా వెంటనే నశింపజేయటానికి నీవే సర్వసమర్జుడ వని వేదాలు నొక్కి 


వక్కాణిస్తున్నాయి. 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: “తగు వరన మొంద నిలుప* అనే ప్రయోగంలో 'నిలుపన్‌ అను క్రియాపద మొక్కటే చాలు. కానీ దానికి అనుబంధంగా 
పేర్కొన్న వాక్యంలో “తగు వర్తనము” అనే పాఠాంతరము అనేకార్థాలలో ప్రయుక్తమైంది సరి అయిన నడవడి లేదా జీవనం 
కలిగేటటు,లేక యోగ్యమైన స్థితి, ఉనికి ఉండేటట్లు అనే అరాలు స్ఫురిస్తున్నాయి. అట్లే 'తజితో' అనే ప్రయోగం కూడా. అనేకార్థస్ఫూర్తి 
లర్‌ ఊఉ ౧ యఖ = ౧ థ 
కలిగి ఉన్నది. నిర్మలాద్భుతమూర్తీ! అని సంబోధన శివుడి పరంగా అతడి స్వరూప స్వభావాలను సమన్వయిస్తూ కూర్చబడింది. 
శివుడు కాటిబూడిద, పుర, పులితోలు, ప్రమథగణంతో శ్మశానవాటికా సంచారం కలిగి పైకి అమంగళకరంగా అపవిత్రంగా కనిఎ 
స్తాడు. కాని, అతడు పరమ నిర్మలుడు. ఇట్టి వైరుద్ద్యం వలన మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన స్వరూపం - అని 
తిక్కన తన ప్రయోగంలో నిరూపించాడు. 


క ప్రకృతి యనం బురుషు€ డనంగా ;వికృతు లనం బరంగుచున్న వీనికి నెల్లన్‌ 

సకలాత్మక! నీ వభవమ | యకృత్రిమాధారభూతమై యుండు శివా! 366 
ప్రతిపదార్థం: శివా!= మంగళకరమైనవాడా!; సకలాత్మక!= సమస్తమూ నీవై ఉండేవాడా!; ప్రకృతి+అనన్‌= పంచభూతాత్మకమై, 
సత్తాదిగుణ సామాన్యావస్థతో ఒప్పే స్వభావం అనగా; పురుషు(డు+అన(గాన్‌= సమస్త విశ్వానికి కారణభూతుడైన పురుషుడు 
అనేటట్టుగా; వికృతులు+అనన్‌= వికారాలు అనగా; పరంగుచున్న= ఒప్పుతూ ఉండే; వీనికిన్‌+ఎల్లన్‌= వీటి అన్నింటికీ; నీ+విభవము= 


నీయొక్క గొప్పతనం, మహత్యం; అకృత్రిమ+ఆధారభూతము+ఐ+ఉండున్‌= సహజమైన (ఆదరువుకు) ఆలవాలానికి తగినదై 
ఉంటుంది. 


తాత్పర్యం: మంగళకరమైనవాడా! ఓ శివా! అన్నీ నీవై ఉండేవాడా! ప్రకృతీ, పురుషుడూ మొదలైన వికారాలన్నింటికి 
నీ మహత్యమే సహజమైన ఆధారం. 
విశేషం: అవ్యక్తమైన పరమాత్మ ప్రకృతిపురుష రూపంలో వ్యక్తం కావటమే వికృతి. విశ్వసృష్టికొరకు పరమాత్మ మాయను 
తన అధీనంలో ఉంచుకొని అనేక వికారాలను లీలామా(త్రుడై ప్రదర్శిస్తూ ఉంటాడు. అతి సహజమైన ఆ స్వభావమే అన్నింటికీ 
ఆధారభూతమౌతూ ఉంటుంది. సర్వమూ తానే అయిన ఆ పరమశివుడు శుభానికీ, సుఖానికీ, మోక్షానికీ మూలం. కృత్రిమత్వం 
లేని సహజస్థితిలో పొందే ఆనందానికి అతడే గమ్యం. కృత్రిమత్వంలో స్వచ్చత ఉండదు. అది పై పై మెరుగులతో భ్రమ(ప్రమాదాలు 
కలిగిస్తుంది. శివా! సకలాత్మకా! అనే రెండు సంబోధనలూ పరమేశ్వరుడి నిశ్చల, నిర్మల సహజగమ్యు స్థితిని సూచిస్తూ, అన్నింటికీ 
అతీతమైన అతని విభవాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. 
క అవ్యక్త మప్రమేయము । సువ్యక్త మనాది భక్తి సుగమ మగమ్యం 

బవ్యయము త్రిలోచన! నీ । దివ్య మహిమ యాగమోపదేశము రుద్రా!” 367 


ప్రతిపదార్థం: 'త్రిలోచన!= మూడు కన్నులు కలవాడా!; రుద్రా!=ః భయంకరుడవూ, మహనీయుడవూ అయిన ఓ పరమేశ్వరా!; 
నీ దివ్యశమహిమ= దివియందు పుట్టిన శ్రేష్టము, ఆశ్చర్యకరమైన నీ మాహాత్మ్యం; అవ్యక్తము= సృష్టికి బీజమై తెలియరాని మూల 
(ప్రకృతి; అ ప్రమేయము= మితి చెప్పటానికి లేదా ఊహించటానికి అశక్యం; సువ్యక్తము= స్పష్టంగా తెలియబడేది; అనాది= ఆదిలేనిది 
అనగా నిత్యమైనది; భక్తిసుగమము= భక్తిచేత సులభమైనది; అగమ్యంబు= గమించటానికి లేదా పొందటానికి అశక్యమైనది; 
అవ్యయము= వ్యయం లేనిది (శుభమైనది); ఆగమ+ఉపదేశము= వేదాల హితవాక్యాలు కలిగినది. 


తాత్సర్యం: (త్రిలోచనా! రుద్రా! నీ దివ్య మహత్యం తెలియసాధ్యం కానిది. అపరిమితమైంది. సుస్పష్టమైంది. 
ఆదిలేనిది, భక్తిచేత సులభంగా పొందటానికి సులభమైనది, మరియు సాధ్యంకానిది, అక్షయమైంది, వేదాలచేత 
ఉపదేశింపబడింది. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 311 


విశేషం: పరమాత్మను ఇదమిత్డం అని నిర్వచించటం కష్టం. అందుకే అవ్యక్తం సువ్వక్షం సుగమం అగమ్యం అని ఉన్నట్టూ లేనట్లూ 

లా జె గడం ణక ఛీ హా 
ద్వంద్వాత్మకంగా (ప్రతిపాదించబడింది. అ(ప్రమేయం, అనాది, అవ్యయం అనేవి మనబుద్దిమేరకు అతీతమైన తత్త్వాన్ని 
ప్రకటిస్తున్నాయి. ఆ పరమాత్మను తెలిసికొనటానికి వేదమే ప్రమాణం అని తెలుపబడింది. రుద్రా! (త్రిలోచన! అనే రెండు 
సంబోధనలు శివుడికి ప్రయోగించబడ్డాయి. ఇందులో రుద్రశబ్దం భయంకరత్య్వాన్నే గాక, గొప్పతనాన్ని కూడా తెలుపుతూ ఉన్నది. 
అన్నింటికి ప్రమాణమైన వేదమే రుద్రుడి మహనీయతను వివరించగలుగుతుంది. 


వ. అనిమటియుననేక ప్రకారంబుల నవాజ్మానసగోచరుండగు నప్పరమేశ్వరుం బ్రస్తుతించి; రప్పుడచ్యుతుండు 
పార్టునిం బాశుపతం బర్జింపు మని కజిపిన, నతం డవ్వరంబు వే(డుటకై విశ్వేశ్వరుం దప్పక చూచి తాను 
మున్ను ముకుందునందు సమర్పించిన నిశాసమయ పూజా ద్రవ్యంబు లగు మాల్యానులేపనంబు లద్దేవుని 
దివ్యదేహంబునం గాంచి యచ్చెరువంది, యమ్మురహర పురహరుల యేకత్వంబు మనంబునం గొనియాడి, 
'దేవా! భవదీయ దివ్యాస్తంబు దయసేయు' మని విన్నవించుటయు భక్తవత్సలుం డగు శక్తినాథుండు గృష్టు 
లిరువురను దరహాసంబుతో నవలోకించి. 368 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; మజియున్‌= మరల; అనేక (ప్రకారంబులన్‌= వివిధ విధాలుగా; అవాక్‌+మానస, 
గోచరుండు+అగు= మాటలకూ మనస్సుకూ అందని (గోచరం కాని) వాడైన; ఆ+పరమేశ్చరున్‌= ఆ మహేశ్చరుడిని; ప్రస్తుతించిరి= 
కొనియాడారు; అప్పుడు; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; పార్టునిన్‌= అర్జునుడిని; పాశుపతంబు= పశుపతికి సంబంధించిన దివ్యాస్త్రము; 
అర్థింపుము= వేడుము(కోరుము); అని, కజపినన్‌= అని నేర్చగా (బోధించగా); అతండు= ఆ అర్జునుడు; ఆ+వరంబు= దేవతాదులచే 
పొందబడే ఆ కోరిక; వేండుటకై= అర్థించుటకై; విశ్వేశ్సరున్‌= విశ్వనాథుడైన ఆ శివుడిని; తప్పక= చలించకుండా - (శ్రద్దతో; చూచి= 
పరికించి; తాను; మున్ను= అంతకుమునుపు; ముకుందునందున్‌= శ్రీకృష్ణుడియందు; సమర్పించిన= పూజ్యభావంతో ఇచ్చిన; 
నిశసమయ+పూజాద్రవ్యంబులు+అగు= రాత్రివేళ అర్భించే (పూతవస్తువులైన) మంచి వస్తువులైన; మాల్య= దండలు; అనులేపనంబులు= 
మైపూతలు అనగా చందనాదులు; ఆ+దేవుని= ఆ దేవుడైన శివుడి; దివ్యదేహంబునన్‌= దివ్యమైన శరీరంలో; కాంచి= చూచి; 
అచ్చెరువు+అంది= ఆశ్చర్యపడి; ఆ+మురహర, పురహరుల= ఆ హరి హరుల (మురాసురుడిని చంపినవాడు విష్ణువు, (త్రిపురాసురులను 
సంహరించినవాడు ఈశ్వరుడు); ఏకత్వంబు= ఒక్కరే అనుభావం; మనంబునన్‌= మనస్సులో; కొనియాడి= ప్రశంసించుకొని; దేవా!= 
ప్రభూ!; భవదీయ, దివ్య+అస్త్రంబు= మీయొక్క ఆశ్చర్యకరమైన (దివ్యమైన) అస్త్రం; దయచేయుము= (కరుణించుము) ఇమ్ము; 
అని+విన్నవించుటయున్‌= అని మనవి చేయటమున్నూ; భక్తవత్సలుండు+అగు= భక్తులయందు వాత్సల్యం (దయ) కలవాడైన; 
శక్తినాథుండు= పార్వతీపతి; కృష్ణులు+ఇరువురనున్‌= కృష్ణార్ణునులను; దరహాసంబుతోన్‌= చిరునవ్వుతో; అవలోకించి= చూచి. 
తాత్పర్యం: అని పలురకాలుగా వాక్కులకూ, మనస్సుకూ గోచరించని ఆ పరమేశ్వరుడిని కీర్తించారు. అప్పుడు శ్రీకృష్ణుడు 
అర్జునుడిని - 'పాశుపతాన్ని కోరు' మని సూచించాడు. ఆ సూచనమేరకు అర్జునుడు ఏకా[గ్రభావంతో దేవదేవుడిని 
చూచి, తాను పూర్వం శ్రీకృష్ణుడికి సమర్పించిన రాత్రిపూజాద్రవ్యాలు దండలు, గందపు పూతలు మొదలైన వాటిని 
ఆ పరమేశ్వరుడి దేహంమీద గమనించి, ఆశ్చర్యపడి, ఆ హరిహరుల ఏకత్వాన్ని నుతించి 'దేవా! మీ దివ్యాస్రాన్ని 
దయచేయు మని వేడుకొన్నాడు. భక్తవత్సలుడైన ఆ పరమశివుడు ఇరువురు కృష్ణులను చిరునవ్వుతో చూచి, 
విశేషం: మూలంలో రాత్రి పూజా ప్రసక్తి ఉన్నది. కాని, ఆ మాల్యానులేపనాలు పరమేశ్వరుడి దివ్య దేహంలో చూచి ఆశ్చర్యపడి 
హరిహరు లిరువురూ ఒకరే అని భావించిన విషయం లేదు. దీనిని తిక్కన తాను నమ్మిన హరిహరనాథ తత్తాని కనుగుణంగా 
అనుసంధించాడు. కృష్ణు లిరువురు అనటంలో అర్జునుడూ, కృష్ణుడూ ఇద్దరూ ఒక్కటే అనే విషయాన్ని తిక్కన వెల్లడించాడు. 
హరిహరుల ఏకత్వంవలెనే కృష్ణార్జునుల ఏకత్వం కూడా అని సూచన. హరిహరుల ఏకత్వం రూపంలో కాగా, కృష్ణార్జునుల ఏకత్వం 
నామంలో. 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అమృతమయ మగు నుల్ల పద్మాకరమున । నాదు బాణాసనంబు బాణములు నున్న 
యవి; దృఢవ్రతులార! మీ రచటి కరిగి । వాని( దెం డిచ్చటికి నని యాన తిచ్చె. 369 
ప్రతిపదార్థం: దృఢవ్రతులార!= గట్టిదైన పట్టుదల (దీక్ష) కలవారా!; అమృతమయము+అగు= అమృతంతో నిండినదైన; 
ఉల్లపద్మ+ఆకరమునన్‌= చేరువ నున్న తామర పూవులకు నిలయమైన సరోవరంలో; నాదు బాణాసనంబు= నా విల్వూ; 
బాణములున్‌= బాణాలూ; ఉన్న+అవి= ఉన్నాయి; మీరు; అచటికిన్‌= అక్కడికి; అరిగి= వెళ్ళి; వానిన్‌= వాటిని; ఇచ్చటికిన్‌= 
ఇక్కడికి; తెండు= తీసికొనిరండి; అని; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞను ఇచ్చాడు. 
తాత్సర్యం: 'ఓ వీరులారా! నా విల్లూ, బాణాలూ అమృతమయమైన పద్మాల సరస్సులో ఉన్నాయి. మీరు అక్కడికి 
పోయి వాటిని ఇక్కడికి తీసికొని రండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. 
విశేషం: ఉల్ల= అంత దూరమూ అంత దగ్గరా కాని; అల్ల= దూరస్థ; ఇల్ల= సమీపస్థ; ఉల్ల= దూరము దగ్గర కాని. 
వ. అ ట్లనుగ్రహించినం జిత్తానువర్తన తత్పరులగు తత్పరిసరవర్తులు కొందటు దోడ్మొని పోవం బోయి 
పరమమునులగు నన్నర నారాయణులు త్రిణయన నిర్దిష్టంబైన యద్దివ్యసరస్సునందు. 370 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అను(గ్రహించినన్‌= కరుణించగా; చిత్త+అనువర్తన, తత్పరులు+అగు= మనస్సును అనుసరించి 
నడవటంలో ఆసక్తి కలవారైన; తద్‌+పరిసరవర్తులు= ఆ దగ్గరనే మెలగేవాళ్ళు; కొందణు= కొంతమంది; తోడ్కొని పోవన్‌= 
తీసికొనిపోగా; పోయి= వారితో కూడా చని; పరమమునులు+అగు= శ్రేష్టులైన మహర్షులగు; ఆ+నర, నారాయణులు= కృష్ణార్జునులు 
(పూర్వం నరుడు, నారాయణుడు అనే పేర బదరికాశ్రమంలో కొన్ని వేల ఏండ్లు తపస్సు చేసినవాళ్ళు); త్రిణయన= ఈశ్వరుడిచేత; 
నిర్దిష్టంబు+ఐ= నిర్దేశించ బడినదైన(ఫలానా అని తెలుపబడినదైన); ఆ+దివ్య సరస్సునందున్‌= ఆ దివ్య సరోవరంలో 
(పద్మాకరంలో). 

తాత్సర్యం: అని ఆ పశుపతి కరుణించగా ఆయన భావం తెలిసి మసలే కొందరు వారిని వెంటబెట్టుకొని తీసికొని 
పోగా శ్రీకృష్ణార్ణునులు శివుడు చూపిన ఆ సరోవరంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క నాలుకలు గ్రోయుచు విష । జ్వాలలు నిగుడంగ నుగ్రసర్పద్వయ మా 

భీలాకృతి నుండ(గ బి । ట్టాలోకించి జనితాద్ధుతాత్మకు లగుచున్‌. 371 
ప్రతిపదార్థం: ఉగ్ర, సర్ప, ద్వయము= భయంకరమైన, పాముల జంట; విషజ్వాలలు= విషపు మంటలు; నిగుడంగన్‌= 
వ్యాపింపజేయగా; నాలుకలు(జిహ్వలు); క్రోయుచున్‌= ఎగుడు దిగుడుగా (విషమంగా) చూస్తూ; ఆభీల+ఆకృతిన్‌= భయంకరమైన 
ఆకారంతో; ఉండంగన్‌= ఉండగా; బిట్టు= తొందరగా; ఆలోకించి= చూచి; జనిత+అద్భుత+ఆత్మకులు+అగుచున్‌= ఆశ్చర్యం 
కలిగినవారు అవుతూ. 


తాత్పర్యం: భయంకరమైన పాములజంట విషపుమంటలు వ్యాపించగా, నాలుకలను ఎగుడుదిగుడుగా చాస్తూ 
భయంకరాకారంతో వేగంగా వస్తుండగా; వాటిని మిక్కిలి ఆశ్చర్యంతో ఆ ఇరువురూ చూచి వెంటనే. 


వ. _ అవ్విధం బద్దివ్యాస్త విలాసంబుగా నెటింగి, పాదప్రక్షాళనోపస్పర్మనంబు లాచరించి యమ్మహోరగంబుల 
కుపస్టానంబు సేసి, వేదవిదులగు నమ్మహాత్ములు నియతాత్ములై శతరుద్రీయంబు జపించుచు నప్రమేయ 
ప్రభావుండగు భవునిం దమభావంబులలో నిలిపికొని యుండం దదీయానుభావంబునం జేసి 
యాదందశూకంబులు ముందటి చందంబు విడిచి విల్లును నమ్మునునై యున్నం జూచి యా సవ్యసాచియు 
శౌరియు సమ్మదంబునం బొదలి వానిం బుచ్చుకొని వచ్చి శంభు సన్నిధిం బెట్టుటయు. 372 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: ఆ+విధంబు= ఆ ప్రకారం (ఆ తీరు); ఆ+దివ్య+అస్త్ర విలాసంబుగాన్‌= ఆ దివ్యమైన అ(స్రాల యొక్క 
క్రీడగా(లీలగా); ఎటింగి= గ్రహించి; పాదప్రక్షాళన+ఉపస్పర్శనంబులు= కాళ్ళు కడుగుకొనటం, ఆచమనం చేయటాలు; 
ఆచరించి= చేసి(ఒనర్భి); ఆ+మహా+ఉరగంబులకున్‌= ఆ పెద్దపాములకు; ఉపస్థానంబు+చేసి= సేవచేసి (స్మరించి); 
వేదవిదులు+అగు= వేదాలు తెలిసినవాళ్ళయిన; ఆ+మహాత్ములు= ఆ మహనీయులు; నియత+ఆత్ములు+ఐ= నియమంతోడి 
మనస్సులు కలవారై; శతరు[ద్రీయంబు= యజుర్వేదంలోని 'నమక' మనే వేదభాగం; జపించుచున్‌= జపిస్తూ; అప్రమేయ+(ప్రభావుండు= 
ఊహించటానికి శక్యంకాని మాహాత్మ్యం (ప్రకాశం) కలవాడు; అగు= ఐన; భవునిన్‌= పరమేశ్వరుడిని; తమ+భావంబులలోన్‌= 
తమ మనస్సులలో; నిలిపికొని+ఉండన్‌= స్థిరపరచుకొని ఉండగా; తదీయ+అనుభావంబునన్‌+చేసి= అతనియొక్క (ఆ 
పరమేశ్వరుడి యొక్క) మాహాత్మ్యం (ప్రభావం) చేత; ఆ+దందశూకంబులు= ఆ పాములు; ముందటి, చందంబు= పూర్వరూపం; 
విడిచి= వదలి; విల్లును= బాణాసనమూ; అమ్మునున్‌+ఐ= బాణమున్నూ అయి; ఉన్నన్‌+చూచి= ఉండగా కనుగొని; 
ఆ+సవ్యసాచియున్‌= ఆ అర్జునుడూ; శౌరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; సమ్మదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పొదలి= ఒప్పి; 
వానిన్‌= ఆ వింటినీ, బాణాన్నీ; పుచ్చుకొని= (గ్రహించి; వచ్చి= దూరంనుండి సమీపానికి చనుదెంచి (నడచి); శంభు+సన్నిధిన్‌= 
పరమేశ్వరుడి సమక్షంలో (ముందర); పెట్టుటయున్‌= దించటమున్నూ. 


తాత్సర్యం: ఆ తీరు ఆ దివ్యాస్రాల లీలగా తెలిసికొని, వారిద్దరూ కాళ్ళు కడిగికొని, ఆచమించి నియమంతో 
శతరుద్రాన్ని (నమకాన్ని) జపిస్తూ మహానుభావుడైన శివుడిని తమ భావాలలో నిలిపికొని ఉండగా, పరమేశ్వరుడి 
మాహాత్మ్యం వలన ఆ పాములు ముందటి రూపాలు వదలి విల్లు, బాణంగా మారాయి. శ్రీకృష్ణార్ణునులు వాటిని 
చూచి సంతోషించి, వాటిని తీసికొని వచ్చి శివుడి సమక్షంలో ఉంచగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. నీలలోహితవర్డుండు బాలు డొక్క। బ్రహ్మచారి మహాబల భవ్యమూర్తి 
హరుని పార్యంబు నందుండి, యలిగి యా శ । రాసనము పుచ్చికొని శర మరి నమర్షి. 373 


ప్రతిపదార్థం: నీల లోహిత వర్గుండు= నలుపుతో కూడిన ఎరుపు రంగు కలవాడు (నీలమూ, కుంకుమ పూవురంగూ కలిసిన 
దేహచ్చాయ కలవాడు); మహా,బల, భవ్య, మూర్తి= గొప్ప శక్తిచేత యోగ్యమైన స్వరూపం కలవాడు; బాలు(డు= పసిపిల్లవాడూ 
(అయిన); ఒక్క బ్రహ్మచారి= (బ్రహ్మచర్య (వ్రతాన్ని అవలంబించే ఒక వటువు; హరుని పార్య్యంబు+అందుండి= శివుడి ప్రక్క 
వైపు నుండి; అలిగి= కోపించి; ఆ+శరాసనము= ఆ విల్లు; పుచ్చికొని= తీసికొని; శరము= బాణం; అరిన్‌= వింటి అల్లైత్రాడు 
మధ్యలో; అమర్చి= పొందికగా ఏర్పరచి. 


తాత్సర్యం: నలుపుతో కూడిన ఎరుపురంగు కలవాడూ, గొప్పబలంచేత యోగ్యమైన స్వరూపం కలవాడూ, 
పసిబాలుడూ అయిన బ్రహ్మచారి ఒకడు శివుడి ప్రక్కవైపు నుండి, కోపించి విల్లు తీసికొని, బాణాన్ని అల్లైత్రాటి 
మధ్యలో అనుసంధించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. తెగవాపుటయుం దదీయ స్టానకంబును ముష్టి ప్రకారంబును నేకాగ్రదృష్టిం గనుంగొను గాండివికి మన్మథ 
మథనుండు మంత్రస్వరూపం బనుగ్రహించినం బరిగ్రహించి. 374 


ప్రతిపదార్థం: తెగవాపుటయున్‌= అల్లైత్రాటిని లాగుటయు; తదీయ, స్థానకంబును= ఆ (బ్రహ్మచారియొక్క నిలబడిన తీరున్నూ 
(ఏ స్థానంలో ఏది ఎట్టా పట్టుకొని ప్రయోగించాలో ఆ పద్దతియున్నూ); ముష్టిప్రకారంబును= పిడికిలి యొక్క విధమున్నూ; 
ఏకా గ్రదృష్టిన్‌= ఒకే విషయంపై మనస్సు నిలిపి చూచే చూపున్నూ; కనుంగొను+గాండివికిన్‌= చూచే అర్జునుడికి; మన్మథమథనుండు= 
మన్మధుడిని ధ్వంసం చేసిన మహేశ్వరుడు; మంత్రస్వరూపంబున్‌= మం(త్రం యొక్క స్వభావాన్ని (విధానాన్ని); అనుగ్రహించినన్‌= 
దయచేయగా; పరిగ్రహించి= ప్రీతితో పుచ్చుకొని. 


314 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అల్లెత్రాటిని లాగటం, ఆ (బ్రహ్మచారి నిలబడిన తీరును, పిడికిలి పట్టినతీరును, ఏకా(గ్రదృష్టితో 
చూచే అర్జునుడికి మహేశ్వరుడు మం(త్రస్వరూపాన్ని అను[గ్రహించగా దానిని స్వీకరించి. 


క. పురహరు( డనుమతి సేయగ | శరము శరాసనము దివ్యసరసిన యిడి య 
న్నరుండు సనుదెంచి యాశం । కరు ముఖకమలంబు తెలివి. గాంచి ముదమునన్‌. 375 


ప్రతిపదార్థం: పురహరు(డు= శంకరుడు; అనుమతి సేయంగన్‌= అనుమతించగా; శరము= బాణం; శరాసనము= విల్లు; దివ్య 
సరసిన్‌+అ= ఆ అమృతమయమైన సరోవరమునందే; ఇడి= ఉంచి; ఆ+నరుండు= ఆ అర్జునుడు; చనుదెంచి= వచ్చి; ఆ+శంకరు= 
ఆ పరమేశ్వరుడి యొక్క; ముఖ కమలంబు= తామరవంటి ముఖం యొక్క; తెలివిన్‌= ప్రసన్నత్యాన్ని; కాంచి= చూచి; 
ముదమునన్‌= సంతోషంతో. 


తాత్పర్యం: శివుని, అనుజ్ఞ ప్రకారం బాణాన్నీ, విల్దనూ ఆ అమృతమయమైన ఆ సరోవరంలోనే ఉంచి, అర్జునుడు 
వెంటనే వచ్చాడు. అప్పుడు శంకరుడి ముఖంలో ఉన్న ప్రసన్నత్యాన్ని చూచి ఎంతో సంతోషంతో- (తరువాతి 
వచనంతో అన్వయం). 


విశేషం: అర్జునుడు 'శంకరు ముఖ కమలంబు తెలివి గాంచి” నాడు. ఇందులో శంకర పదం సాభిప్రాయం. సంతోషాన్ని కలిగించేవాడు 
శంకరుడు. అందుకే అతడి ముఖపద్మం కూడా ఎంతో సంతోషంతో ఉండినది. ఇక్కడ “తెలివి” అనే పదానికి సంతోషం అనే 
కాకుండా, ప్రసన్నత, (ప్రకాశం, అంగీకారం, వివేకం, వికాసం అనే అర్థాలను కూడా అన్వయించుకొనవచ్చును. పద్యాంతంలోని 
'ముదమునన్‌ అనే ప్రయోగం కూడా 'శంకరి పద సార్ధక్యాన్ని చాటుతూ ఉన్నది. 


వ. తనకు నరణ్యంబున నయ్యోీశానుం డిచ్చిన వరంబును, దత్మాల సందర్శన ప్రకారంబునుం దలంపించిన 
నెటింగి, యప్పశుపతి యతనిపై( గరణార్టంబగు కటాక్షవీక్షణం బొలయ “నది యట్ల కాక దానికి 
నన్యధాత్వంబు గలదే? యనియె నప్పు డప్పాశుపతాస్త్రంబు బ్రస్ఫుటంబుగా బడసినవాండై పార్టుండు 
పులక పటల పరికలిత దేహుం డగుచుం దన యుత్సాహం బప్రతిహతంబయ్యె నని మనంబున 
నిశ్చయించెం దదనంతరంబ. 376 


ప్రతిపదార్థం: తనకున్‌= అర్జునుడైన తనకు; అరణ్యంబునన్‌= అరణ్యంలో (అరణ్యవాస సందర్భంలో); ఆ+ఈశానుండు= 
ఆ పరమేశ్వరుడు; ఇచ్చిన+వరంబును= ప్రసాదించిన వరాన్ని; తద్‌+కాల, సందర్శన ప్రకారంబునున్‌= ఆ సందర్భంలోని చూడటం 
యొక్క విధాన్ని; తలంపించినన్‌= జ్ఞప్తికి తేగా (పోలి ఉండగా); ఎటింగి= తెలిసికొని((గ్రహించి); ఆ+పశుపతి= ఆ పరమేశ్వరుడు; 
అతనిపైన్‌= అర్జునుడి పై; కరుణా+ఆ(ర్టంబు+అగు= దయచేత చెమ్మగిల్లినదైన; కటాక్ష, వీక్షణంబు+ఒలయన్‌= కడగంటి చూపు 
ప్రసరింపగా (జాలువారగా); అట్టకాక= అట్లే అగుగాక; దానికిన్‌= ఆ వరానికి; అన్యధాత్వంబు= వేరొక విధంగా కావటం (వ్యతిరేకం); 
కలదే?= జరుగుతుందా?; అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సందర్భంలో; ఆ+పాశుపత+అస్త్రంబున్‌= ప్రసిద్ధమైన 
పాశుపతా(స్తాన్ని; ప్రస్సుటంబుగాన్‌= సుస్పష్టంగా (తేటతెల్లంగా); పడసినవాండు+ఐ= పొందినవాడై; పార్టుండు= అర్జునుడు; పులక, 
పటల, పరికలిత, దేహుండు+అగుచున్‌= పులకరింతల మొత్తంచేత కూడుకొన్న శరీరం కలవాడై; తన+ఉత్సాహంబు= తన కోరిక; 
అప్రతిహతంబు+అయ్యెన్‌= తిరస్కరించబడనిది అయింది; అని+మనంబునన్‌= అని మనస్సులో; నిశ్చయించెన్‌= స్థిరపరచుకొన్నాడు; 
తద్‌+అనంతరంబు+అ= దాని తర్వాత. 

తాత్పర్యం: అరణ్యంలో శివుడు తన కిచ్చిన వరం, ఆ సమయంలో దర్శనమిచ్చిన విధం తోచగా, శివు డాతడిపై 
దయామయమైన చూపులు సారించి “అది అంతే. దానికి మరొక విధంగా జరగటం కలగదు”- అని అన్నాడు. 
అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సుస్పష్టంగా పొంది, పులకరింతలతో పొంగిపోతూ, వారించరాని ఉత్సాహంతో 
మనసులో తన కోరిక నెరవేరినదని నిశ్చయించుకొన్నాడు. ఆ తరువాత. 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 315 


నిశేషం: “పులక పటల పరికలితి అనే ప్రయోగం భారతావతారికలో హరిహరనాథుడు కనిపించి అనుకంపాతిశయంతో మంత్ర 
ద్రష్ట కావ్య స్రష్టఅయిన తిక్కయజ్వను పిలిచిన సందర్భంలో అతడికి ఆనంద పారవశ్యాన్ని తెలిపేటప్పుడు 'ప్రయుక్తమైనది. 
తే. భవునిచే సాదరానుజ్ఞ వడసి శౌరి | ఫల్గునులు పలుమాటు( దత్సదయుగంబు 

ఫాలములు సో(క( బ్రణమిల్లి బహులరోమ । హర్ష సంభృతగాత్రులై యరుగుదెంచి. 377 


ప్రతిపదార్థం: శౌరి+ఫల్గునులు= శ్రీ కృష్ణార్జునులు; భవునిచేన్‌= ఈశ్వరుడిచేత; సాదర+అనుజ్ఞ= దయతో కూడుకొన్న అనుమతి; 
పడసి= పొంది; పలుమాణున్‌= అనేక పర్యాయాలు; తద్‌+పదయుగంబు= ఆ శివుడి పాదములజంట; ఫాలములు= నొసళ్ళు; 
సో(కన్‌= తగులగా; ప్రణమిల్లి= నమస్కరించి; బహుల రోమ హర్ష సంభృత గాత్రులు+ఐ= సంతోషం వలన దట్టమైన వెండ్రుకలతో 
(పులకరింతల వలన నిక్కపొడుచుకొన్న దట్టమైన వెంట్రుకలతో) చక్కగా భరించబడ్డ శరీరాలు కలవారై; అరుగుదెంచి= పోయి. 


తాత్పర్యం: కృష్ణార్ణును లిరువురు ఈశ్వరుడిచేత ఆదరపూర్వకమైన అనుమతి పొంది అనేక పర్యాయాలు ఆ 
పరమశివుడి అడుగులపై తమ నొసళ్ళు తాకేటట్టు నమస్కరించి, సంతోషంతో పులకరించిన శరీరాలు కలవారై 
పోయి. 


విశేషం: ఈశ్వరానుజ్ఞ పొందిన కృష్ణార్ణునులు పదే పదే శివుడి పాదాలపై తమ ఫాలభాగాలు నిలిపి, ప్రణామం చేశారు. ఆ 
సందర్భంలో వారిరువురు మహానంద భరిత పులకిత గాత్రులయ్యారు. ఇచ్చట తేటగీతి పద్యంలో “వడసి, సోక, అరుగుదెంచి” 
అనే అచ్చతెలుగు (క్రియాపదాలు ప్రయుక్తాలు. సాదరానుజ్ఞు శౌరి ఫల్లునులు, తత్సదయుగంబు, ఫాలములు, అనే తత్సమపదాల 
మధ్య ఫల్గునులకు అనుగుణంగా పలుమారు ఫాలములకు వెంటనే సోక అనే అచ్చతెలుగు పదములు తేటగీతిలో ఒక సమతను 
సాధించటానికి ప్రయోగించాడు. చివరగా 'బహుల రోమహర్ష సంభృతగాత్రులై' అను సమాసంలో ఎంతో గాంభీర్యంతోడి భక్తి 
ప్రపత్తులు వెల్లడించబడ్డాయి. 
వ. నిజ శిబిరంబు సొత్తెంచి; రివ్విధంబున నర్దునుండు గల గాంచె. గృష్టుండు దారుకుతోడం దగు 
మాటలాడుచుండ. దెలతెల వేగ; నది యాధనంజయస్వప్నాంత సమయంబై సంఘటించె నని యిట్లు 
సంజయుండు సవ్యసాచి యంతర్వర్తనంబు తెజింగు ధృతరాష్రున కెజింగించె ననుటయు. 378 


ప్రతిపదార్థం: నిజ+శిబిరంబు= తన దండు విడిచినచోట; చొత్తెంచిరి= (ప్రవేశించిరి; ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; 
అర్జునుండు+కలన్‌+కాంచెన్‌= అర్జునుడు కలకన్నాడు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; దారుకునితోడన్‌= రథసారథి దారుకుడితో; తగు 
మాటలు+ఆడుచుండన్‌= తగిన పలుకులు పలుకుతుండగా; తెలతెల, వేగెన్‌= (తెలతెలమని) తెల్లగా తెలవారింది; అది= అట్టు 
తెల్లవారటం; ఆ+ధనంజయ, స్వప్ష+అంత సమయంబు+ఐ= ఆ అర్జునుడి కలయొక్క చివరికాలమై; సంఘటించెన్‌= 
సంభవించినది; అని+ఇట్లు= అని ఈ విధంగా; సంజయుండు; సవ్యసాచి+అంత్వర్తనంబు+తెజంగు= అర్జునుడి ఆంతరంగికమైన 
వర్తనముయొక్క తీరు; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్రుడికి; ఎటింగించెన్‌= తెలిపాడు; అనుటయున్‌= అని చెప్తుటయున్నూ. 


తాత్సర్యం: వారు తమ శిబిరానికి వచ్చారు. ఆ తీరుగా అర్జునుడు కలకన్నాడు. కృష్ణుడు దారుకుడితో తగినమాటలు 
మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో తెల్లవారింది. అప్పుడే అర్జునుడి కల కూడా ముగిసింది. 
క “మునినాథ! దేవకీసుతు€ । డును సంక్రందనతనూజుండుం బూనిన యా 

పని యెమ్మెయి( గడతేటినొ । వినవలతుం; దేటపటుపవే పరిపాటిన్‌.' 379 


ప్రతిపదార్థం: మునినాథ!= మునీశ్వరా!; దేవకీసుతుండును= దేవకీకుమారుడైన కృష్ణుడును; సంక్రందన తనూజుడును= ఇంద్రుడి 
కొడుకైన అర్జునుడును; పూనిన= ప్రయత్నించిన; ఆ+పని= ఆ కార్యం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కడతేజెనొ= పూర్తి అయిందో; 
పరిపాటిన్‌= (క్రమాన్ని అనుసరించి; వినవలతున్‌= వినటానికి ఇష్టపడుతూ ఉన్నాను; తేటపజుపవే= స్పష్టం చేయవలసింది. 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: వైశంపాయన మునీంద్రా! దేవకి కుమారుడైన కృష్ణుడూ, ఇంద్రుడి కొడుకైన అర్జునుడూ ప్రయత్నించిన 
కార్యం ఏ విధంగా పూర్తి అయిందో (క్రమపద్దతిలో వినాలని ఇష్టపడుతూ ఉన్నాను. దానిని స్పష్టం చేయవలసింది.” 
విశేషం: ఈ పద్యాంశంలో ఉండే 'పరిపాటిన్‌' అనే ప్రయోగాన్ని పరిశీలించవలసి ఉంది. 'జరిగింది జరిగినట్టుగా, మొదటినుండి 
చివరిదాకా యావద్వృత్తాంతాన్ని సవిస్తరంగా (క్రమం తప్పకుండా” అనే భావం ఆ పదంలో ఇమిడి ఉన్నది. విషయాన్ని సమగ్రంగా 


తెలిసికొనాలనే శ్రోతయొక్క ఉత్కంఠను కూడా ఆ పదం సూచిస్తుంది. సంప్రదాయ బద్దంగా కార్యాన్ని నిర్వహించటంలో ఉండే 
శ్రద్దాతాత్సర్యాలనూ కర్మప్రాధాన్య సిద్దాంతాన్నీ ఆ ప్రయోగం వ్యక్తం చేస్తుంది. 


వ. అని అడుగుటయు. 380 
తాత్సర్యం: అని జనమేజయుడు అడుగుటయున్నూ - (మూడవ ఆశ్యాసంలోని వచనంతో అన్వయం). 
ఆశ్వాసాంతము 


చ. లలిత చతుర్దళాఢ్య కమల ప్రసవ ప్రసరత్సరస్వతీ 
విలసన సౌరభోద్గమ నివిష్ట! మహామహిమాభిరామ! కే 
వల సుఖితానుభూతిమయ వైభవ సార! జగజ్జనిస్థితి 
ప్రళయ విధాన కేళి పరిపాటి వికస్వర! నిత్యభాస్వరా! 381 


ప్రతిపదార్థం: లలిత, చతుఃదళ+ఆధఢ్య కమల(ప్రసవ= అందమైన, నాలుగు రేకులచేత సంపన్నమైన (శ్రేష్టమైన) తామర 
పూవునుండి; ప్రసరత్‌+సరస్వతీ విలసన = జాలువారు పలుకుల లీల అనెడి; సౌరభ+ఉద్గమ; నివిష్ట!= సువాసనా ప్రసారమునందు 
ఉన్నవాడా!; మహా మహిమ+అభిరామ!= గొప్ప మాహాత్మ్యంచేత (ఐశ్వర్యం చేత); ఒప్పిదమైనవాడా!; కేవల సుఖితా- అనుభూతి 
మయ వైభవ సార!= స్వచ్చమైన (ఏకమైన) సౌఖ్యం యొక్క అనుభవమయమైన విభవంయొక్క సారం కలవాడా!; జగత్‌+జని, 
స్థితి ప్రళయ, విధాన, కేళి, పరిపాటి, వికస్వర!= లోకం (విశ్వం) యొక్క పుట్టుక, నిలుపుదల గిట్టుట అనే విధంయొక్క క్రీడ 
(ఆట) యందలి అను(క్రమంచేత వికసించేవాడా!; నిత్యభాస్వరా!= ఎల్లప్పుడు ప్రకాశించేవాడా! 


తాత్సర్యం: మనోజ్ఞములైన నాలుగు దళాలను కలిగియున్న తామరపూవునుండి జాలువారు వాగ్షీల అనే వాసనను 
వెలువరించటంలో ఏకాగ్రత కలవాడా! గొప్ప విభవంచేత ఒప్పిదమైన వాడా! కేవల సౌఖ్యానుభవంతో నిండుకొన్న 
ఐశ్వర్యం యొక్క సారం కలవాడా! లోకాలను సృష్టించటం, నిలపటం, విలీనం చేయటం అనే విధానాన్ని 
అనుక్రమంతో కూడుకొన్న ఒక (క్రీడగా నిర్వహిస్తూ వికసించేవాడా! ఎల్లప్పుడు (ప్రకాశించేవాడా! 
విశేషం: నాలుగు రేకుల తామర వేదాలకు సూచన. వేదాలే సురభిళ నిశ్చాసంగా వెలుగొందే పరమాత్మా! అని మొదటి సంబోధనలోని 
సారాంశం. 'కేవల సుఖతానుభూతి' అనే విశేషణంలోని కేవల శబ్దం కైవల్య పదాన్ని (బ్రహ్మానంద విభూతినీ సూచిస్తుంది. సృష్టిస్థితి 
సంహారాలు అనేవి పరమాత్మకు [క్రీడలవంటివి. అయితే వాటిని ఒక (క్రమాన్ని అనుసరించి నిర్వహించటం ఆయనకు పరిపాటి. 
అదే పరిపాటి శబ్దంలోని వైశిష్ట్యం. వికసించటం ప్రకాశించటం, సత్యం-శివం-సుందరం అనే మూడింటికీ ఆధారపీఠంగా ఉండటం 
ఆ పరమాత్మ లక్షణం. నాలుగుదళాల కమలం వంటి వాక్కులు అనే వాసనలు వెలువడినట్టు తిక్కన భావించిన తీరు అప్రతిమానం. 
సౌరభంలో సంస్కారాల సౌరు గుబాళింపజేస్తూ సౌరభోద్గమ నివిష్టుడుగా హరిహరనాథుడిని మన అందరి హృదయపీఠంలో 
కూర్చొనబెట్టటం అద్వైతాన్ని అభిమానించే ఆంధ్రుల అదృష్టం. 
క హృదయ సరసిరుహ మధుపా । స్పద విహృతి విశేష! నిహత పాపోన్మేషా! 

వదన సముద్ధిత వేదా! | మదవదసుర హరణ కరణ మంత్ర వినోదా! 382 


ద్రోణపర్వము - ద్వితీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: హృదయ, సరసిరుహ, మధుప+ఆస్పద, విహృతి, విశేష!= పద్మంవంటి హృదయమనెడి మధురమైన స్థానవిశేషమునందు 
విహారంచేత అతిశయించినవాడా!; నిహత పాప+ఉన్న్మేషా!= కొట్టబడ్డ పాపాలయొక్క అభివృద్ది కలవాడా!; వదన సములిత వేదా!= 
ముఖంనుండి పుట్టిన వేదాలు కలవాడా!; మదవత్‌+అసుర హరణ కరణ మంత్ర వినోదా!= పొగరుగల రాక్షసులయొక్క 
సంహరించటం అనే కార్యాన్ని ఆలోచించటంలో ఆనందం కలవాడా!; 


తాత్పర్యం: హృదయపద్మంలో మధురస్థానవిశేషంలో విహారక్రీడతో విలసిల్లేవాడా! సకల పాపాల పెరుగుదలను 
సమయించేవాడా! ముఖంనుండి పుట్టిన వేదాలు కలవాడా! పొగరు కలుగు రాక్షసులను సంహరించే కార్యాలోచనలో 


ఆనందం కలవాడా! 


విశేషం: హృదయ కేంద్రం పరమాత్మ స్థానం. ఆ స్థానాన్ని సులువుగా తెలిసికొనటానికి పద్మంతో హృదయాన్ని పోల్చటం పరిపాటి. 
పద్మంయొక్క నడిమిభాగంలో సూక్ష్మాతిసూక్ష్మ స్థానంలో ఉండే మకరందాన్ని ఎంతో సున్నితంగా, మహాసుకుమారంగా 
అనాయాసంగా గ్రహించగలిగే నేర్ఫూ ఓర్పూ తుమ్మెదకు సహజసిద్దంగా అలవడింది. సాధకుడు తుమ్మెదవలె బ్రహ్మానంద 
మకరందాన్ని ఆస్వాదించగలిగితే 'బ్రహ్మవి (ద్ర్రహ్మైవ భవతి అన్నట్టు ఆ పరబ్రహ్మమే తాను కాగలుగుతాడు. హృదయంలో 
విహార విశేషంతో వర్టిల్లే హరిహరనాథుడిని తిక్కన మనీషి అద్వైతి అయి దర్శించాడు. 

ఈ పద్యంలోని చివరిపాదం లయాత్మకమైన ఒక మం(త్రంవలె సాగింది. శబ్దాలంకార సౌందర్యంతోపాటు అర్థగాంభీర్యాన్ని 
పుడికిపుచ్చుకొన్నది. అగ్నిబీజమైన రకారం లయవిన్యాసాన్ని ప్రదర్శించింది. మంత్రిగా తిక్కన తాను నెబిపిన మంత్ర వినోదాన్ని 
శతుసంహార సందర్భంలో హరిహరనాథుడికి కూడా అన్వయించి ఒక రకమైన అభేదాన్ని నెలకొల్పాడు. తిక్కన అర్థవత్‌ శాబ్దిక 
సౌందర్య సమన్వయ స్ఫూర్తికి ఇది ఒక చక్కని నిదర్శనం. 


మాలిని. 
ముని సముదయ హృద్యా! మూలవిద్యా7నవద్యా! 
ల, ల 
వినమదమృతవృష్టీ! విశ్వలోకైక దృష్టీ! 
మనన సుగమమూర్తీ! మంత్రరూప ప్రకీర్తీ! 
జనిమృతి భిషగాత్సా! శశ్వదాహ్లోదవర్శా | 383 
ప్రతిపదార్థం: ముని, సముదయ, హృద్యా!= మహర్షుల సమూహానికి, హృద్యమైనవాడా!; (ఇచ్చట హృద్యశబ్దానికి మనస్సులో 
పుట్టినవాడు అని కానీ హృదయానికి ఇంపైనవాడు అని కానీ అర్థం [గ్రహించవచ్చును); మూలవిద్యా+అనవద్యా!= ప్రధానమైన 
విద్యచేత అనింద్యుడా!; వినమత్‌+అమృతవృష్టీ!= మిక్కిలి నమస్కరించేవారికి అమృతపు వర్షమైనవాడా! విశ్వలోక+ఏక దృష్టీ!= 
సమస్త జగత్తుకూ ఒకే లక్ష్యమైన వాడా!; లేదా అభిప్రాయం కలవాడా!; మనన, సుగమ, మూర్తీ= నిరంతర చింతన లేక ధ్యానం 
చేత (సులభంగా) సులువుగా పొందదగిన స్వరూపం కలవాడా!; మం('త్రరూప (ప్రకీర్తీ!= జపం మననంచే కాపాడే రహస్యాలగు 
ఓం నమోనారాయణాయ ఓం నమశ్శివాయ వంటి మంత్రముల రూపమైన మిక్కిలి కీర్తి కలవాడా!; జని, మృతి, భిషక్‌+ఆత్మా!= 
పుట్టుకచావు (అను రోగాలు) లకు వైద్యుడవైన వాడా!; శశ్వత్‌+ఆహ్లాోద, వర్మా!= నిత్యమైన సంతోషానికి దారి అయినవాడా! 


తాత్సర్యం: మునిజనుల మనస్సులలో పుట్టి అందే రమించి ఇంపు కలిగించేవాడా! మూలభూతమైన ఆధ్యాత్మ 
విద్యచేత చెప్పదగినవాడా! (మొదలి చదువుచేత దోసములు లేనివాడా!), వినమ్రులకు అమృతవర్షమైనవాడా! సమస్త 
జగత్తుకూ ఒకే దృష్టి (లక్ష్యం) యైనవాడా! చింతన లేక ధ్యానం చేత సులభమైనవాడా! మంత్రరూపమైన 
'ప్రసిద్దయశస్సు కలవాడా! జననమరణాలకు వైద్యుడవైన వాడా! శాశ్వతమైన ఆనందానికి మార్గమైనవాడా! 


యణ 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తిక్కన ఆశ్వాసాంతములలోని మూడు పద్యాలలో ఒక క్రమపద్ధతిని అనుసరించాడు. (ప్రతి ఆశ్వాసాంతంలోనూ చివరి 
పద్యం మాలినీవృత్తం. మొదటి పద్యం చంపకమాల లేక ఉత్పలమాల. రెండవపద్యం కందం. 


ప్రస్తుతం మాలినీ వృత్తంలోని ఒక్కొక్క పాదంలో రెండేసి అంత్యానుప్రాసలు గల సంబోధనలు కూర్చబడ్డాయి. మునులకు 
హృద్యుడైతే, వినములకు అమృతవృష్టి భగవంతుడు, పరమసులభుడని అభ్యాసపరులూ, గమ్య మెరిగిన అనుభవజ్ఞాలూ సర్వ 
సమర్థ సద్గురువుల సందేశం. మంత్రరూప జపసాధనతో ప్రణామాంజలితో కొందరు పరమార్ధాన్ని గుర్తిస్తే మననంతో, మౌనంతో, 
పలువురు జనన మరణ రహితమైన, శాశ్యతానంద (ప్రదమైన సత్యాన్ని దర్శించారు. పద్దతులు భిన్నమైనా అందరి లక్ష్యమూ 
విశ్వలోకైక దృష్టియే. 'వైద్యో నారాయణో హరిః అన్నట్టు జనన మరణ సంసార పరిభ్రమణను శాశ్వతంగా అరికట్టి, పథ్యాన్ని 
నిర్దేశించేవాడు పరమాత్మ. అతడే భిషగాత్మ. మునిజనం హృద్యమూ అనవద్యమూ అయిన మూలవిద్యను (గ్రహించి, వినమ్రులై 
అమృత దృష్టితో ద్రష్టలై, ధ్యానంతో పరమసులభుడైన పరమాత్మను దర్శించి, నిర్భరమైన దివ్యానుభూతితో మంత్ర రూపంలో 
ప్రకీర్తించి, జనన మరణా లనే రోగాలను మహాభిషగ్వర్యులై నిర్జించి, చివరకు శాశ్వతమైన (బ్రహ్మానంద పదాన్ని ఎంతో సులువుగా 
పొందగలిగారు. 

ఈ ఆశ్వాసాంతపద్యాల్లో తిక్కన ఆధ్యాత్మికానుభవం అక్షరాక్షరంలోనూ ప్రతిఫలించింది. వైదిక కర్మ నిష్టమగు వర్తనచేత- 
అనగా యజ్ఞయాగాది కర్మానుష్టానంచేత తిక్కన సోమయాజి అయ్యాడు. కాని, దానిని మించిన అద్వితీయానుభవాన్ని ఆయన 
హరిహరాద్దైత భావనతో సాధించగలిగాడు. కర్మనుండి జ్ఞానం, జ్ఞానం తర్వాత ధ్యానం - ఇట్టా ఒక మెట్టునుండి మరొక మెట్టు 
అధిరోహించి చివరకు సర్వసమన్వయాత్మకమైన అధ్వైతశిఖరాన్ని చేరి బ్రహ్మానంద సామ్రాజ్య పదవీ పట్టాభిషిక్తుడయ్యాడు. 
ఆశ్వాసాంతంలోని ప్రతిపద్యమూ అందులోని పదపదమూ, ఆయన అద్వైతానంద విభూతికి పరమావధి. 
గద్యము. 

ఇది శ్రీ మదుభయ కవిమిత్ర, కొమ్మనామాత్య పుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 

ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున ద్రోణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథం; శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= సంపద్యుక్తుడైన ఉభయకవిమి(త్రుడు; కొమ్మనామాత్య పుత్ర= 
కొట్టరువు కొమ్మనామాత్యుడి కుమారుడు; బుధ+ఆరాధన, విరాజి= విద్వాంసులను సేవించటంచేత 'ప్రకాశించువాడు (అయిన) 
తిక్కన సోమయాజి+ప్రణీతంబు+అయిన= యజ్ఞం చేసినవాడైన తిక్కనచేత చేయబడినదైన; శ్రీ మహాభారతంబునన్‌= శ్రీ 
మహాభారతమునందు; (ద్రోణపర్వంబునందున్‌= ద్రోణపర్వంలో; ద్వితీయ+ఆశ్యాసము= రెండవ ఆశ్యాసం. 
తాత్సర్యం: ఈ మహాగ్రంథం ఉభయ కవిమి(త్రుడు, కొమ్మనామాత్య పుత్రుడూ, విద్వాంసులను పూజించటంచేత 
మిక్కిలి ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతంలో (ద్రోణపర్వంలోని 
రెండవ ఆశ్యాసం. 


ద్రోణపర్వంలో ద్వితీయాశ్వాసం సనూప్తం. 


319 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ద్రోణపర్వము అ తృతీయాశ్వాసము 


క శ్రీ రమ్యతాద్రివరపు | త్రీరమణీయత్వ సుభగ దివ్యవిలాసో 

దార! వనమాలికోరగ । హార పరిష్కార సార! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మీదేవి యొక్క; రమ్యతా= సౌందర్యంచేతను; అద్రి వరపుత్రీ= పర్వతరాజైన హిమవంతుడి కొమార్తె అయిన 
పార్వతీదేవి యొక్క; రమణీయత్వ= సౌందర్యంచేతను; సుభగ= అందమైన; దివ్య విలాస= మహిమాన్వితాలైన లీలలచేత; ఉదార!= 
గొప్పవాడా!; వనమాలికా= తోమాల (వైజయంతి); ఉరగ హార= పాముదండ (వాసుకి) అనే; పరిష్కారసార!= శ్రేష్టమైన 
అలంకారాలను కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథుడా! 
తాత్సర్యం: లక్ష్మీ పార్వతుల యొక్క సౌందర్యంచేత అందమైన విలాసాలు కలవాడా! వైజయంతిని, నాగహారాన్ని 
ఆభరణశ్రేష్టాలుగా ధరించినవాడా! ఓ హరిహరనాథా! (అవధరించుము). 
విశేషం: అలం: యథాసంఖ్యం ((క్రమాలంకారం). హరికి సతి లక్ష్మి, శివుడి భార్య పార్వతి; హరికి తోమాల, శివుడికి వాసుకి 
అలంకారాలు. ఇట్టా (క్రమాన్వయం చెప్పుకోవాలి కాబట్టి క్రమాలంకారం - లేదా - యథాసంఖ్యం. 

అర్జును(డు నిజస్వప్న వృత్తాంతంబు ధర్మరాజాదులతో. జెప్పుట (సం. 7-58-1) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వ్యాసమహర్షి శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: హరిహరనాథా! వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయుడితో ఈ 
విధంగా అన్నాడు. 
ఆ. _ పార్టు. డిట్లు ప్రతిన వట్టిన నది నిర్వ | హించు పనికి. గృష్టు( డివ్విధమునం 
pm ప్‌ 
బూని రాత్రి యన్ని పోకలంబోవుట । విని విచిత్రవీర్యుతనయు. డులికి. 3 


ప్రతిపదార్థం: పార్టుడు+ఇట్లు ప్రతిన పట్టినన్‌= అర్జును డీవిధంగా ప్రతిజ్ఞ చేయగా (అనగా సైంధవుడిని హతమారుస్తానని); 
అది= ఆ ప్రతిజ్ఞను; నిర్వహించు పనికిన్‌= నెరవేర్చే కార్యానికి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; పూని= 
ప్రయత్నించి; రా(త్రి= రాత్రివేళ; అన్ని పోకలన్‌+పోవుట= అన్నివిధాలైన నడకలు నడవటం (కైలాసాదులకు వెళ్ళటం మొదలైన 
పోకడలు); విని; విచిత్ర వీర్యతనయుండు= ధృతరాష్ట్రుడు; ఉలికి= బెదరి. 


తాత్సర్యం: సైంధవుడిని హతమారుస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ పూనాడు. అది నెరవేరటానికి రాత్రి శ్రీకృష్ణుడు 
మార్గాన్ని చూపాడు. ఆ విషయాన్ని విన్న ధృతరాష్ట్రుడు ఉలికిపడ్డాడు. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “ఇమ్మెయి వేగినం బాండవు | లెమ్మెయి( గార్యంబు నడపి? రెటింగింపుము; చి 
త్తమ్ము కలంగెడు సంజయ! । నమ్మితి నగ్గురుండు గాచెనా మిమ్ము ననిన్‌?' 4 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయుడా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; వేగినన్‌= తెల్లవారగా; పాండవులు; కార్యంబున్‌= 
తాము చేయవలసిన పనిని; ఏ+మెయిన్‌= ఏ విధంగా; నడపిరి?= సాగించినారు?; ఎజింగింపుము= నాకు తెలియజేయుము; 
చిత్తమ్ము= నా మనసు; కలంగెడున్‌= చీకాకు పడుతూ ఉన్నది; నమ్మితిన్‌= (గురుడిని) నమ్మినాను; అనిన్‌= యుద్దంలో; మిమ్మున్‌= 
మీ అందరిని; ఆ+గురుండు= ఆ గురువైన ద్రోణాచార్యుడు; కాచెనా?= కాపాడెనా? 


తాత్సర్యం: 'ఓ సంజయా! ఈ విధంగా తెల్లవారగా, పాండవులు తమ ప్రయత్నాలు ఏ విధంగా సాగించారో 
నాకు తెలుపుము. నా మనస్సు కలతగా ఉంది. నమ్మిన ఆ గురుడు (ద్రోణుడు మిమ్ములను యుద్దంలో కాపాడెనా?” 


వ. అని అడిగిన నమ్మహీశ్వరునకు సూతసూనుం డిట్లను; 'నట్లు ప్రభాతం బగుటయు. 5 


తాత్సర్యం: ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఇట్టా అన్నాడు: 'ఆ విధంగా తెల్లవారగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క, వందిజన తుములముల యా । నందిత మాగధ సుగీత నాదంబుల ప్ర 
స్పందిత పాఠక రవముల । క్రందున ధర్మజు(డు మేలుకనియె నరేంద్రా! 6 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! (ధృతరాషా!); వందిజనతుములముల= వందిజనుల సందడులచేత; ఆనందిత= 
సంతోషపెట్టిన; మాగధ= పొగడ్తలతో జీవించే వారి; సుగీత= మంచిపాటల; నాదంబులన్‌= శబ్దాలతో; (ప్రస్సందిత= మిక్కిలి 
కదలికగల; పాఠక రవములన్‌= స్తుతి పాఠకుల శబ్బ్దాలయొక్క; (క్రందునన్‌= సవ్వడితో; ధర్మజుండు= ధర్మరాజు; మేలుకనియెన్‌= 
నిదురమేలుకొన్నాడు. 


తాత్సర్యం: ఓ రాజా! వందిమాగధులు పొగడ్తలతో స్తోత్రాలు చేస్తూ ఉండగా, తరచు వినిపించే వారి స్తుతి పాఠాల 
సవ్వడికి ధర్మరాజు నిదుర మేల్కొన్నాడు. 


విశేషం: రాజాంతఃపురాలలో (ప్రాచీనకాలంలో వందిమాగధులైన బట్టువారు పొగడ్తలతో పాటలు పాడి (ప్రభువులను నిదుర 
మేల్కొల్పటం ఒక సంప్రదాయంగా ఉండేది. 


వ. ఇట్లు మేలు కని తగు తెటింగున మజ్జనశాలకుంజని, మంత్రపూతంబులగు జలంబులు సముచిత పరిచారికా 
జనంబులు గనక కలధౌత కలశంబులం దేర. గృతస్నానుండయి, లఘుధౌతాంబర పరిధానంబును బరిమళ 
బహుళాంగ రాగానులేపనంబును సురభి కుసుమ మాలికాభరణధారణంబును నాచరించి, దేవారనంబు 
దీర్చి యగ్నికార్యంబు నిర్వర్తించి, కక్ష్యాంతరంబునకు వెడలి, విప్రనికరంబులకు ధేనుప్రకరంబులు గాంచన 
సంచయంబులువ స్తవిసరంబులు మణిభూషణ పుంజంబులుం జిత్తంబురంజిల్ల నొసంగి తదాశీర్వాదంబులు 
గైకొనుచు నేనుంగు మొగసాల గడచి యాస్థాన మండపంబునకు వచ్చి. 7 


ప్రతిపదార్థం: ఇట్టు మేలుకని= ఈ విధంగా నిదురనుండి లేచి; తగు తెణంగునన్‌= తగినవిధంగా; మజ్జనశాలకున్‌+చని= 
స్నాన గృహమునకు వెళ్ళి; మంత్రపూతంబులు+అగు జలంబులు= మం(త్రాలచేత పవిత్రమైన నీటిని; సముచిత= తగిన; పరిచారికా 
జనంబులు= దాసీజనాలు; కనక= బంగారు; కలధౌత= వెండి; కలశంబులన్‌= పాత్రములతో; తేరన్‌= తీసికొనిరాగా; 
కృత+స్నానుండు+అయి= స్నానమాడి; లఘుధౌత+అంబర పరిధానంబును= తేలిక అయిన తెల్లని ధోవతిని; పరిమళ= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 321 


సువాసనలతో; బహుళ= విస్తారమైన; అంగరాగానులేపనంబును= మైపూతలు బాగా పూసికొనటం; సురభి= మంచివాసనలతో 
ఉన్న; కుసుమమాలికా= పూలమాలలయొక్క; ఆభరణ= (కిరీటాది) నగలయొక్క; ధారణంబును= ధరించటమున్నూ; ఆచరించి= 
చేసి; దేవ+అర్భనంబు+తీర్చి= దేవపూజచేసి; అగ్నికార్యంబు నిర్వర్తించి= జొపాసనాదికాలను చేసి; కక్ష్యా+అంతరంబునకున్‌= 
లోపలికి; వెడలి= వెళ్ళి; విప్రనికరంబులకున్‌= (బ్రాహ్మణసమూహాలకు; ధేనుప్రకరంబులు= ఆవుల మందలను; కాంచన 
సంచయంబులు= బంగారపు మొత్తములును; వస్త్రవిసరంబులు= గుడ్డల సమూహమును; మణిభూషణ పుంజంబులు= రత్నాలు 
పొదిగిన నగల సమూహాన్ని; చిత్తంబు= (వారి) మనసులు; రంజిల్లన్‌= సంతసించగా; ఒసంగి= ఇచ్చి; తదాశీర్వాదంబులు= 
ఆ విప్రుల దీవెనలను; కైకొనుచున్‌= తీసికొంటూ; ఏనుంగు మొగసాలన్‌= ఏనుగుల కొట్టమును; కడచి= దాటి; ఆస్థానమండపంబునకున్‌= 
సభామంటపెనికి; వచ్చి= వచ్చి. 


తాత్పర్యం: వందిమాగధుల స్తోత్రాలతో ధర్మరాజు నిద్రలేచి జలకాలాడు గదికి వెళ్ళాడు. ఆ స్నానశాలకు దాసీజనం 
సుగంధద్రవ్యాలతో నిండిన మంత్రజలాలను బంగారు వెండి గిండీలతో తీసికొని వచ్చారు. ఆ నీళ్ళతో ధర్మజుడు 
స్నానమాడి, పరిశుభ్రమైన వస్త్రాలను, సుగంధద్రవ్యాలను, పూలమాలలనూ ధరించి, దేవతార్భనలు చేసి, 
ఇంటిలోనికి వెళ్ళి, బ్రాహ్మణులకు ఆవులను, బంగారాన్ని, వ(స్తాలనూ దానం చేసి వారి ఆశీర్వాదాలను పొంది, 
ఏనుగు మొగసాలను దాటి సభాస్థలికి వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఆనాటి రాజభోగ విశేషాలను చాటుతున్న దీ వచనం. 


తే. ఉదయధరణీధరంబుపై నొప్పు దివస । నాథు నెనయుచు సింహాసనంబుమీందం 
బొలిచె లీలావతీ కరకలిత చామ । రములు వొలయంగ నుచిత జనములు గొలువ. 8 


ప్రతిపదార్థం: ఉదయ ధరణీ ధరంబుపైన్‌= తూర్పుకొండమీద; ఒప్పు= విలసిల్లే; దివసనాథు= సూర్యుని; ఎనయుచున్‌= 
సరిపోలుతూ; సింహాసనంబుమీ(దన్‌= సింహాసనం పైన; లీలావతీ= అందగత్తెల (దాసీజనాల); కరకలిత= చేతులతో ధరింపబడిన; 
చామరములు= వింజామరాలు; పొలయంగన్‌= ఒప్పారగా; ఉచిత జనములు= తగినవారు; కొలువన్‌= సేవించగా; పొలిచెన్‌= 
(ధర్మరాజు) ఒప్పి ఉండినాడు. 


తాత్సర్యం: సేవకులు సేవిస్తుండగా, దాసీ జనం వింజామరాలు వీస్తుండగా, ఉదయపర్వతంమీద (ప్రకాశించే 
సూర్యుడిని తలపిస్తూ ధర్మరాజు సింహాసనాసీనుడై ఉన్నాడు. 
నిశేషం: అలంకారం ఉపమ. 


వ. కొలువున్న సమయంబున దౌవారికుండు వచ్చి 'దామోదరుండు వచ్చె నని యెజింగించిన 'నవ్విభుండు వేగంబ 
తత్తవేశంబు నడపు' మనిన వా( డట్లచేయ నమ్మహాత్ముండు ప్రీతి నేతెంచుటయు, నుచితాసన విన్యాసంబున 
నత్యాదర ముఖవికాసంబున నతనికి సత్మారంబు సేసి గారవించి తదాననం బాలోకించి యి ట్లనియె. 9 


ప్రతిపదార్థం: కొలువు+ఉన్న సమయంబునన్‌= (ధర్మరాజు) కొలువుదీరి ఉన్నప్పుడు; దౌవారికుండు= ద్వారపాలకుడు (వాకిలి 
కావలి కాచేవాడు); వచ్చి; దామోదరుండు= శ్రీకృష్ణుడు; వచ్చెను+అని ఎటింగించినన్‌= వచ్చి ఉన్నాడని తెలుపగా; ఆ+విభుండు= 
ధర్మరాజు; వేగంబు+అ, తత్‌+ప్రవేశంబు నడపుము+అనిన= వెంటనే అతడిని లోనికి ప్రవేశపెట్టుము అనగా; వా(డు+అట్లచేయన్‌= 
వా డా విధంగా చేయగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; ప్రీతిన్‌+ఏతెంచుటయున్‌= (ప్రేమతో రాగా; ఉచిత+ఆసన 
విన్యాసంబునన్‌= తగిన ఆసనాన్ని ఉంచి; అతి+ ఆదర, ముఖవికాసంబునన్‌= మిక్కిలి ప్రీతితో కూడిన ముఖవికాసంతో; అతనికిన్‌= 
శ్రీకృష్ణుడికి; సత్కారంబు చేసి= మర్యాద చేసి; గారవించి= గౌరవించి; తద్‌+ఆననంబు+ఆలోకించి= అతడి ముఖాన్ని చూచి. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు కొలువు దీరి ఉండగా ద్వారపాలకుడు వచ్చి “శ్రీకృష్ణుడు వచ్చాడు” అని తెలిపాడు. వెంటనే 
ధర్మరాజు “ఆయనను లోనికి (ప్రవేశపెట్టు'మని పలుకగా అతడట్టాగే చేశాడు. అప్పుడు ఆ మహనీయుడు 
సంతోషంతో రాగా, ఆతడికి తగిన ఆసనమిచ్చి, గౌరవభావంతో సంతోషంగా సత్కారాలు చేశాడు. 


క.  “జ్ఞానమ్ములు దెలివొందం । గా నత్యంతంబు సుఖముగా నింద్రియ సం 
తానంబు ప్రసన్నముగా । నీ నిశ శుభవృత్తి గడపితే మధుమథనా! 10 


ప్రతిపదార్థం: మధుమథనా!= మధుసూదనా! (శ్రీ కృష్ణా!); జ్ఞానమ్ములు= ప్రజ్ఞలు; తెలివొందంగాన్‌= వికసించగా; అత్యంతంబు= 
మిక్కిలి; సుఖముగాన్‌= సుఖంగా; ఇంద్రియ సంతానంబు= పంచేం(ద్రియాల సమూహం; ప్రసన్నముగాన్‌= నిర్మలంగా ఉండగా; 
ఈ నిశన్‌= ఈ రాత్రిని; శుభవృత్తిన్‌= మంగళకరమైన వర్తనంతో; కడపితే?= గడిపావా? 


తాత్సర్యం: “శ్రీకృష్ణా! ప్రజ్ఞలు వికసించగా, ఇంద్రియసమూహం కలత చెందకుండగా ఈ రాత్రి ప్రశాంత 
మనస్సుతో సుఖంగా గడిపావా? 


క. అనుటయు హరి ధర్మతనూ । జున కిట్లను. 'బ్రీతి నిన్ను. జూడ(గనెపుడున్‌ 
జననుత! శోభనములు నా । కనూనముల కాదె? దీని నడుగంగ నేలా? 11 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ఆ విధంగా ధర్మరాజు (ప్రశ్నించగా; హరి= శ్రీకృష్ణుడు; ధర్మతనూజునకున్‌+ఇట్టు+అనున్‌= 
9 ౬ లా 
ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు; జననుత!= ప్రజలచేత కీర్తింపబడేవాడా!; ఎపుడున్‌= అన్ని సమయాలలో; నిన్నున్‌= నిన్ను; 
'ప్రీతిన్‌+చూడన్‌= ప్రేమతో చూడగా; నాకున్‌= నాకు; శోభనములు= (మంగళకరమైన) క్షేమాలు; అనూనముల కాదె!= తక్కువ 
కావుకదా! (అనగా-విస్తారంగా కలుగును కదా); దీనిని= ఈ విషయాన్ని; అడుగంగన్‌+ఏలా?= (ప్రశ్నించటం ఎందుకు? 


తాత్పర్యం: అని ధర్మరాజు పలుకగా శ్రీకృష్ణు డిట్లా అన్నాడు - “ప్రజల మన్ననలందుకునే ఓ ధర్మరాజా! 
సంతోషంతో నిన్ను ఎప్పుడు చూచినా నాకు శుభపరంపరలు మిక్కుటంగా కలుగుతూ ఉంటాయికదా! ఇక ఈ 
అంశాన్ని గురించి ప్రత్యేకంగా అడగటం ఎందుకు?” 


వ. అని పలికి నట్టియెడ భీమ నకుల సహదేవులును; సాత్యకి ద్రౌొపదేయ ఘటోత్కచులును, బాంచాల మాత్స్య 


కేకయులును, మటియుం దగువారుం జనుదెంచి సముచితంబుగా.బ్రవేశించి యుధిష్టిరునకుం బొడసూపి, 
యతండు నియోగింప నుచితాసనంబుల నుండిరి; సాత్యకిం గృష్ణుండు నిజాసనంబున నునిచికొనియెం; 
దదనంతరంబ యెల్లవారలు వినుచుండ నన్నరపతి నారాయణున కిట్లనియె. 12 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= ఆ విధంగా పలికాడు; అట్టియెడన్‌= ఆ సమయాన; భీమ నకుల సహదేవులును= భీమసేనుడూ, 
నకుల సహదేవులూ; సాత్యకి ద్రౌపదేయ ఘటోత్కచులును= సాత్యకీ, ఉపపాండవులూ, ఘటోత్కచుడూ; పాంచాల మాత్స్యకేకయులును= 
పాంచాల మాత్స్య కేకయ దేశీయులూ; మటియున్‌= ఇంకనూ; తగువారున్‌= తగినవారునూ; చనుదెంచి= వచ్చి; సముచితంబు గాన్‌= 
తగిన రీతిలో; ప్రవేశించి= లోనికి వచ్చి; యుధిస్టిరునకున్‌= ధర్మరాజునకు; పొడసూపి= కానుపించి; అతండు= ధర్మరాజు; 
నియోగింపన్‌= ఉత్తరువుచేయగా; ఉచిత+ఆసనంబులన్‌= (తమకు) తగిన పీఠాలలో; ఉండిరి= కూర్చున్నారు; సాత్యకిన్‌= సాత్యకిని; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; నిజ+ఆసనంబునన్‌= తాను కూర్చున్న స్తానంలో; ఉనిచికొనియెన్‌= కూర్చుండబెట్టుకొన్నాడు; తదనంతరంబు+అ= 
ఆ మీదట; ఎల్లవారలు= సభలోని వారంతా; వినుచుండన్‌= వింటూ ఉండగా; ఆ+నరపతి= ఆ రాజు(ధర్మరాజు); నారాయణునకున్‌= 
శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 323 


తాత్సర్యం: ధర్మజుని ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఆ విధంగా సమాధానం చెప్పాడు. ఆ సమయాన భీమ నకుల 
సహదేవులూ, సాత్యకి ద్రౌపదేయ ఘటోత్కచులూ, పాంచాల మత్స్య కేకయులూ, ఇంకా తగినవారూ ధర్మజుడి 
ఆజ్ఞ ప్రకారం తమ తమ స్థానాలలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకిని తన ఆసనంలో సరసన 
కూర్చొనబెట్టుకొన్నాడు. ఆ సమయాన అందరూ వింటుండగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఈ విధంగా చెప్పాడు: 


ఉ.  'పంకజనాభ! మాపడినపాటులు రాజ్యము గోలుపోకయుం 

గింకకు మూలమై కడగి గెల్పుకిరీటికి నీ. దలంచి యీ 

వంకకు వ్రాలి భక్తజనవత్సలతన్‌ రథచోదకుండ వై 

తిం కిట మమ్ముంగావు మని యేటికి( జెప్ప మాటిమాటికిన్‌? 13 
ప్రతిపదార్థం: పంకజనాభ!= పద్మనాభుడా!; మాపడిన పాటులు= మేం పడిన కష్టాలు; రాజ్యము కోలుపోకయున్‌= రాజ్యాన్ని 
పోగొట్టుకొనటమూ; కింకకున్‌= నీ కోపానికి; మూలమై= ప్రధానకారణమై; కడంగి= పూనుకొని; కిరీటికిన్‌= అర్జునుడికి; గెల్పు= 
జయాన్ని; ఈన్‌+తలంచి= ఇయ్యదలచి; ఈ వంకకున్‌= మా పక్కకు; (వాలి= చేరి; భక్తవత్సలతన్‌= భక్తుడిమీది దయతో; 
రథచోదకుండవు+ఐతి(వి)= సారథివి అయినావు; ఇంకన్‌= ఈ మీద; ఇటన్‌= ఇక్కడ; మమ్ము= మమ్ములను; కావుము+అని= 
కాపాడుమని; చెప్పంగన్‌ మాటిమాటికిన్‌ ఏటికిన్‌?= మళ్ళీ మళ్ళీ చెప్పటం ఎందుకు? 
తాత్పర్యం: “శ్రీకృష్ణా! రాజ్యాన్ని కోలుపోయి మేము పడ్డ కష్టాలన్నీ నీ కోపానికి మూలం కాగా, భక్తవత్సలతతో 
మా ప్రక్కకు వచ్చి, అర్జునుడికి సారథివైనావు. అటువంటప్పుడు మాటిమాటికీ మమ్ము కాపాడుమని నీకు చెప్పవలెనా? 
వ. అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము; దుఃఖామర్ష మహార్ణవ మగ్నులమైన మమ్ముం దీరంబు సేరుపం దేపవు 

నీవ కాదె? యనిన విని యచ్యుతుం డతని కి ట్లనియె. 14 
ప్రతిపదార్థం: అర్జును ప్రతిన= అర్జునుడి శపథాన్ని; చిత్తంబునన్‌= నీ మనసులో; నిలుపుము= నిల్పుకొనుము; దుఖః:+అమర్హ 
మహా+అర్లవ, మగ్నులము+ఐన= దుఃఖకోపాలనే మహాసముద్రాలలో మునిగినవారమైన మమ్మున్‌= మా అందరిని; తీరంబు,చేరుపన్‌= 
గట్టెక్కించటానికి; తేపవు= తెప్పవు; నీవు+అ+కాదె!= నీవేకదా!; అనినన్‌+విని= అనగా విని; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడి ప్రతిజ్ఞను (సైంధవుని చంపుతానన్న ప్రతిజ్ఞను) నీమనస్సులో నిలుపుకొనుము. దుఃఖకోప 
మహాసముద్రంలో మునిగిన మా అందరినీ గట్టెక్కించే తెప్పవు నీవే కదా! అన్న ధర్మరాజుతో శ్రీకృష్ణు డీవిధంగా 
అన్నాడు: 
విశేషం: అలం: రూపకం. 
మ. విను నేం డర్దునుం డన్యసైన్యముల నుర్విం గూల్లుచుం బ్రేత భూ 

త నికాయంబులు మాంస భక్షణము రక్తస్వైర పానంబు( జే 

సి నలిం గ్రాలంగం గ్రీడసల్పు నిను మెచ్చించుం దుదిన్‌ సైంధవుం 

డను వానిం దెగటార్షి పేర్టు రిపుదైర్యక్షేపణాటోపతన్‌. 15 


ప్రతిపదార్థం: విను= వినుము; నేండు= ఈదినం; అర్జునుండు= అర్జునుడు; అన్యసైన్యములన్‌= శత్రుసేనలను; ఉర్విన్‌= భూమిపై; 
కూల్చుచున్‌= చంపుతూ; ప్రేత భూత నికాయంబులు= దయ్యాల పిశాచాల గుంపులు; మాంసభక్షణము= మాంసాన్ని తినటం; 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


రక్తం= నెత్తురును; స్వైరపానంబున్‌+చేసి= స్వేచ్చగా (త్రాగి; నలిన్‌= బాగుగా; క్రాలంగన్‌= ఒప్పగా; క్రీడసల్పున్‌= ఆటలాడును; 
నినున్‌= నిన్ను; మెచ్చించున్‌= మెప్పించును; తుదిన్‌= ఆఖరున; సైంధవుండు+అను వానిన్‌= సైంధవుడనే పేరు కలవాడిని; 
తెగటార్చి= చంపి; రిపు= శత్రువుల; ధైర్య= ధైర్యమును; క్షేపణ= పోగొట్టేటి; ఆటోపతన్‌= విజృంభణంతో; పేర్చున్‌= చెలరేగుతాడు. 
తాత్సర్యం: ఈ రోజు అర్జునుడు శత్రుసైన్యాలను చంపుతూ, భూత[పేతాలు ఆ చనిపోయిన వారి మాంసాన్ని 
తింటూ, వారి నెత్తురును యథేచ్చగా (త్రాగుతూ ఉండగా ఆఖరున సైంధవుడిని చంపి శత్రువుల ధైర్యాన్ని పోగొట్టి 
సం(భ్రమంగా విజృంభిస్తాడు. 


వ. క్రోధ శోకజ్వర విముక్తుండ వై శాంతిం బొందు ' మను నవసరంబున ధనంజయుండు వచ్చి ధర్మనందనునకు 
మొక్కి నిలిచినం జూచి యతండు సంతసంబున సముత్చితుండై కౌంగిలించుకొని దీవించి దరస్మిత 
రుచిరాననుండై. 16 


ప్రతిపదార్థం: క్రోధ శోక జ్వర ముక్తుడవు+ఐ శాంతిన్‌+పొందుము= కోపదుఃఖా లనే జ్వరమును వదలి శాంతముతో ఉండుము; 
అను అవసరంబునన్‌= అనే సమయాన; ధనంజయుండు= అర్జునుడు; వచ్చి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; మొక్కి= నమస్కారం 
చేసి; నిలిచినన్‌= నిలువగా; చూచి; అతండు= ధర్మరాజు; సంతసంబునన్‌= సంతోషంతో; సముల్జితుండు+ఐ= లేచి; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; దీవించి= ఆశీర్వాదం చేసి; దరస్మిత రుచిర+ఆననుండు+ఐ= చిరునవ్వుతో (ప్రకాశించే ముఖం కలవాడు అయి. 


తాత్సర్యం: కోపం, దుఃఖం అనే జ్వరం నుండి విముక్తుడవై శాంతి పొంది ఉండుము” - అని అంటున్న సమయంలో 
అర్జునుడు వచ్చి ధర్మరాజుకు నమస్కరించి నిలువబడగా చూచి, అతడు ఆసనంనుండి సంతోషంతో లేచి 
అర్జునుడిని కౌగిలించుకొని ఆశీర్వదించి చిరునవ్వు నవ్వి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క గెలుపు ధ్రువము నీకును మెయి(। దలతలమనుచాయ దోంచె; దైత్యాంతకుండుం 
దెలివొంది యున్నవాండని । పలికిన నా విభునితోడ( బార్జుండు నెమ్మిన్‌. 17 


ప్రతిపదార్హం: గెలుపు ధ్రువము= నీకు విజయం నిశ్చయం; నీకున్‌= నీకు; మెయిన్‌= శరీరంలో; తలతలమనుచాయ= తళతళమని 
ప్రకాశించే కాంతి; తోంచెన్‌= కానవస్తూ ఉన్నది; దైత్యాంతకు(డున్‌= శ్రీకృష్ణుడు (దైత్య సంహారి); తెలివి+ఒంది ఉన్నవాండు= 
జాగరూకుడై ఉన్నాడు; అని పలికినన్‌= అని చెప్పగా; నెమ్మిన్‌= ప్రీతితో; ఆ విభుని తోడన్‌+పార్టుండు= ధర్మరాజుతో అర్జునుడు. 


తాత్పర్యం: 'విజయం కలగటం తథ్యం. నీ శరీరంలో తళతళలాడే కాంతి కన్పిస్తున్నది. శ్రీకృష్ణుడు కూడా తెలివొంది 
ఉన్నాడు” - అని పలుకగా అర్జునుడు అతడితో ప్రీతితో - (తరువాతి పద్యంతో అన్వయం). 
క, “దేవరకు నధికభద్రమ; | యీ వసుదేవసుతు కరుణ నే నత్యాశ్చ 

ర్యావహము గంటి; నది వినం । గావలయును బంధు మిత్ర గణ సహితముగన్‌'. 18 


ప్రతిపదార్థం: దేవరకున్‌= ఏలినవారికి (అనగా మీకు); అధిక భద్రము+అ= మిక్కిలి క్షేమమే; ఈ వసుదేవసుతు= ఈ వాసుదేవుడి 
కుమారుడైన కృష్ణుడు కరుణన్‌= దయతో; ఏను= నేను; అతి+ఆశ్చర్యావహమున్‌= మిక్కిలి వింత అయిన విషయాన్ని; కంటిన్‌= 
చూచాను; అది= దానిని; బంధుమిత్రగణ సహితముగన్‌= బంధువులతో, స్నేహితులతో అందరితో కలిసి; విన(గాన్‌ వలయున్‌=వినవలెను. 


తాత్పర్యం: 'దేవరవారైన మీకు మిక్కిలి కుశలమే. ఈ వాసుదేవుడి దయతో నే నొక అద్భుతాన్ని చూచాను. 
బంధుమిత్రుల సమూహాలతో కలిసి ఆ విశేషాన్ని మీరు వినవలెను.” 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 325 


వ. అని పలికి స్వష్నంబున ఫాలలోచనువలనం బరమోత్మర్షంబు వడసిన తెటిం గేర్పడం జెప్పిన నతండును 
గొలువు వారును విస్మయ ప్రమోదంబులతో వృషభధ్వజు నుద్దేశించి నమస్కరించిరి; తదనంతరంబ 
యన్నరపతిచేత నన్నుజ్ఞాతులయి యా సకలయోధులుం బొంగి సంగర సన్నాహంబులు మెజయ వెడలిరి; 
కృష్ణార్ణున సాత్యకులు నతనికి నభివాదంబులు సేసి సహర్షంబుగా వెలువడి యర్జునావాసంబున కరిగి; 
రందు( గృష్టుండు రథంబు వన్ని జైత్రంబులగు మంత్రంబులు ప్రయోగించి యుజ్వ్వలంబు సేసిన నది 
బాలభానుండునుం బోలె దేజోమయంబై వెలుంగుచుండ సమర సన్నద్దుండై ధనుర్ణాణ పాణియై యర్హునుండు 
విప్రాశీర్వాదంబులతో నమ్మహనీయ స్యందనంబునకుం బ్రదక్షిణంబును(బ్రణామంబునుం జేసి యారోహణం 
బాచరించి మేరు శిఖరంబునం బొలుచు భాస్కరుని భంగి శోభిల్లెం గృష్ట సాత్యకులు నొగలను నతని 
పిజటుందను గూర్చున్న నా ఫల్గునుండు బుధశుక్ర సమేతుం డగు చంద్రు చందంబున నొప్పె; న ట్లొప్పివారు 
పుణ్యపాఠక రవంబులును వందిమాగధ ధ్వనులును వినుచుం జని రప్పుడు దమకు విజయప్రదంబులు 
గౌరవులకు విపరీతంబులు నైన గంధవాహాది నానానిమిత్తంబు లనుసంధించి యా సవ్యసాచి సాత్యకితో 


నిట్లనియె. 19 


(ప్రతిపదార్థం: అని పలికి= ముందర చెప్పినట్టుగా మాటాడి; స్వప్షంబునన్‌= కలలో; ఫాలలోచనువలనన్‌= ఈశ్వరుడి వలన; 
పరమోత్కర్షంబు పడసిన= (శ్రేష్టమైన మేలుపొందిన; తెణంగు+ఏర్పడన్‌+చెప్పినన్‌= పద్దతిని స్పష్టంగా చెప్పగా; అతండును= 
ధర్మరాజును; కొలువువారును= సభలో ఉండేవారును; విస్మయ (ప్రమోదంబులతోన్‌= సంతోషాశ్చర్యాలతో; వృషభధ్వజున్‌= 
ఈశ్వరుడిని; ఉద్దేశించి= తలచుకొని; నమస్కరించిరి= నమస్కారం చేశారు; తదనంతరంబు+అ= ఆ మీద; ఆ+నరపతిచేతన్‌= 
ఆ రాజువలన; అనుజ్ఞాతులై= ఉత్తర్వునంది; ఆ సకలయోధులు= ఆ సైనికులంతా; పొంగి= ఉబ్బి; సంగర సన్నాహంబులు= 
యుద్దప్రయత్నాలు; మెజయన్‌ వెడలిరి= బయల్వడగా వెళ్ళారు; కృష్ణశ+అర్జున సాత్యకులు; అతనికిన్‌+అభివాదంబులు+చేసి= 
ధర్మజుడికి నమస్కారాలు చేసి; సహర్షంబుగాన్‌= సంతోషంతో; వెలువడి= బయటకు వెళ్ళి; అర్జున+ఆవాసంబునకున్‌= అర్జునుడి 
స్టావరానికి; అరిగిరి= వెళ్ళారు; అందున్‌= అక్కడ; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; రథంబు పన్ని= తేరును సిద్దం చేసి; జ్లైత్రంబులు+అగు= 
విజయాన్ని కల్గించే; మం(త్రంబులు= మంత్రాలను; ప్రయోగించి= (ఆ రథంపైకి) నడిపించి; ఉజ్జలంబు చేసినన్‌= వెలిగే విధంగా 
చేయగా; అది= ఆ తేరు; బాలభానుండునున్‌+పోలెన్‌= ఉదయ సూర్యుడి మాదిరిగా; వెలుంగుచుండన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; సమర 
సన్నద్దుండు+ఐ= యుద్దం చేయటానికి సిద్దంగా; ధనుర్భాణపాణి+ఐ= విల్లమ్ములు చేతిలో కలవాడుగా; అర్జునుడు; 
విప్ర+ఆశీర్వాదంబులతోన్‌= (బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో; ఆ+మహనీయ స్యందనంబునకున్‌= ఆ మహత్తుకల తేరుకు; 
ప్రదక్షిణంబునున్‌= (ప్రదక్షిణమూ; (ప్రణామంబునున్‌= నమస్కారమూచేసి; ఆరోహణంబు+ఆచరించి= ఎక్కి; మేరు 
శిఖరంబునన్‌+పొలుచు= మేరుపర్వత శిఖరాన కనిపించే; భాస్కరుని భంగిన్‌= సూర్యుడివలె; శోభిల్లైన్‌= అందగించాడు; కృష్ణసాత్యకులు= 
కృష్ణుడు, సాత్యకియు; నొగలను= తేరు నొగలపై; అతని పిణుందను= అతడికి వెనుకగా; కూర్చున్నన్‌= కూర్చొనగా; ఆ ఫల్లునుండు= 
ఫల్లునుడనే పేరున్న అర్జునుడు; బుధశు క్ర సమేతుండు+అగు= బుధ, శుక్ర గ్రహాలతో కూడి ఉన్న; చంద్రుచందంబునన్‌= చంద్రుడివలె; 
ఒప్పెన్‌= అమరి ఉన్నాడు; అట్టు+ఒప్సి; వారు= అర్జున కృష్ణ సాత్యకులు; పుణ్యా మంగళకరమైన; పాఠకరవంబులును= 
స్తుతిపాఠకులఘోషలను; వందిమాగధ ధ్వనులు= వందిమాగధుల గీతధ్వనులను; వినుచున్‌; చనిరి= వెళ్ళారు; అప్పుడు= ఆ సమయాన; 
తమకున్‌= తమకు (పాండవులకు); విజయప్రదంబులు= విజయాలను కలిగించేవి; కౌరవులకున్‌= దుర్యోధనాదులకు; విపరీతంబులు= 
వ్యతిరేకాలైనవి; గంధవాహ+అది= గాలులు మొదలైన; నానా నిమిత్తంబులు= అనేక శకునాలను; అనుసంధించి= కూర్చి; ఆ సవ్యసాచి= 
ఆ అర్జునుడు; సాత్యకితోన్‌+ఇట్లనియెన్‌= సాత్యకితో ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అర్జునుడు కలలో ఈశ్చరాను[గ్రహాన్ని పొందిన విషయం చెప్పగా సభలోని వారంతా ఆశ్చర్యంతో 
సంతోషాన్ని తెల్పుతూ వృషభకేతనుడికి నమస్కరించారు. తరువాత రాజాజ్ఞతో సైనికులంతా సంతోషంతో యుద్ద 
సన్నద్దులైనారు. కృష్ణార్జున సాత్యకులు ధర్మరాజునకు నమస్కారం చేసి బయటకు వచ్చి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


అక్కడ కృష్ణుడు యుద్దానికి రథాన్ని సిద్ధంచేసి విజయానికి ఆధారాలైన మంత్రాలతో దానిని ప్రకాశింపజేయగా 
ఆ తేరు ఉదయ సూర్యుడి మాదిరి శాంతితో వెలుగుతూ ఉండింది. యుద్ద సన్నద్దుడైన అర్జునుడు 
(బ్రాహ్మణాశీర్యాదాలను పొంది విల్టునూ, అమ్ములనూ ధరించి ఆ మహనీయమైన తేరుకు ప్రదక్షిణ నమస్కారం 
చేసి, తేరెక్కి మేరు పర్వత శిఖరాన వెలిగే సూర్యుడిని తలపిస్తూ ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు నొగలమీదా; సాత్యకీ, 
అర్జునుడూ వెనుకా కూర్చున్నారు. ఆ ఫల్నునుడు బుధ, శు(క్ర (గ్రహాలతో కలిసి అందంగా (ప్రకాశించే చంద్రునివలె 
ఒప్పారుతూ, పాఠకుల మంగళ వచనాలనూ, వందిమాగధుల స్తోత్రాలనూ వింటూ వెళ్ళే సమయాన పాండవులకు 
అనుకూలంగానూ, కౌరవులకు వ్యతిరేకంగానూ గాలులు వీచటం మొదలైన నానావిధ శకునాలను సమన్వయించి 
అర్జునుడు సాత్యకితో ఇట్టా అన్నాడు: 

విశేషం: అలం: ఉపమ. 


అర్జునుండు సాత్యకిని ధర్మరాజురక్షణంబునకు నియోగించుట (సం. 7-60-27) 


క “మనకు నిమిత్తము లెంతయు । ననుకూలము లయ్యె; గెలుతు; మాహవమున కే 
జనియెదం బ్రతిజ్ఞ తీర్ప(గ; । ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్‌. 20 


ప్రతిపదార్థం: అనఘా!= పాపము లేనివాడా!; మనకున్‌= మనకు; నిమిత్తములు= శకునాలు; ఎంతయున్‌+అనుకూలములు+అయ్యెన్‌= 
మిక్కిలి ఒద్దికగా ఉన్నాయి; గెలుతుము= జయిస్తాము; ఆహవమునకున్‌= యుద్దానికి; ఏన్‌= నేను; చనియెదన్‌= వెళ్ళుతాను; 
ప్రతిజ్ఞన్‌+తీర్చంగన్‌= శపథాన్ని నెరవేర్చటానికి; నీవున్‌= నీవు; ధర్మసుతు రక్షకున్‌= ధర్మరాజును కాపాడటానికి; అరుగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్ముడా! మనకు శకునాలు చాలా బాగున్నాయి. నేనునా శపథాన్ని నెరవేర్చటానికి వెళ్ళుతాను. 
నీవు ధర్మరాజును కాపాడేందుకు వెళ్ళుము. 


క. “విను! సింధురాజవధయును । మనుజాధిపరక్షణంబు మనకు సరియ కా 
వున నే నొకపని నీ వొక । పని మేకొని చేయు టరయ( బాడియ కాదే! 21 


ప్రతిపదార్థం: విను= వినుము; సింధురాజ వధయును= సైంధవుడిని చంపటం; మనుజాధిప రక్షణంబు= రాజైన ధర్మరాజును 
కాపాడటం; మనకున్‌ సరియ= మనకు సమానమే; కావునన్‌= అందువలన; నేను+ఒకపనిన్‌; నీవు+ఒకపనిన్‌= నేనొకపనిని, నీవొక 
పనినీ; మేకొని= పూనుకొని; చేయుట= చేయటం; అరయన్‌= చూడగా; పాడి+అ కాదే!= న్యాయం కదా! 


తాత్సర్యం: మనకు సైంధవుడిని చంపటమూ, ధర్మరాజును కాపాడటమూ రెండూ సమానమే. కాబట్టి నే నొక 
పనీ, నీ వొక పనీ పూనుకొని చేయటం న్యాయం కదా! 
ఆ. ఏనునిలిచినట్ల కా నూటడిల్లు నీ | వున్న న న్నరేశ్వరోత్తముండు; 

నిర్థరుండ వగుము నీవు నాదెస; నాకు । హరి గలండు; గల(డె యచట నితడు? 22 
ప్రతిపదార్థం: ఏను= నేను; నిలిచినట్టు+అ, కాన్‌= (ప్రక్కనే నిలిచినట్టుగా; నీవు+ఉన్నన్‌= నీవు ప్రక్కన ఉంటే; ఆ+నరేశ్వరుండు= 
ఆ ధర్మరాజు; ఊటఅడిల్లున్‌= ఊరట చెందుతాడు; నాదెసన్‌= నన్నుగూర్చి; నీవు= నీవు; నిర్భరుండవు+అగుము= భయం లేక 


ఉండుము; నాకున్‌ హరికలండు= నాకు శ్రీకృష్ణుడున్నాడు; అచటన్‌= ఆ దిక్కులో (అనగా ధర్మరాజు ఉన్నచోట); ఇతండు= 
ఈ శ్రీకృష్ణుడు; కలండె?= ఉన్నాడా? 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 327 


తాత్సర్యం: నీవు తన ప్రక్క ఉండగా నేను తోడున్నట్టుగా ధర్మరాజు ఊరట చెందుతాడు. నీవు ఆయన ప్రక్కన 
ఉండుము. నాకు దిక్కుగా శ్రీకృష్ణు డున్నాడు కాబట్టి భయం వద్దు. ఆయన చెంత శ్రీకృష్ణుడున్నాడా? లేడుకదా. 


వ.  ఎల్లభంగుల రాజరక్షణార్థంబుగా నీకు బోవలయును; బరాక్రమధుర్యుండగు నాచార్యుప్రతిన యెటుంగవే! 
యనుటయు, 'నట్ల కాకి యని యతండు ధర్మనందనుపాలికిం జనియె; నజ్జననాథుండు సమరోత్సాహ 
సముజ్ఞ్జ్వలుం డయి వచ్చి నిజ సైన్యంబు నలంకరించి చిహ్నంబులు మెజియ నెబయం బొలిచి నిలిచె ననిన 
విని సంజయునకు ధృతరాష్తుం డి ట్లనియె. 23 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; రాజరక్షణ+అర్థంబుగాన్‌= రాజును కాపాడేందుకు (ధర్మరాజును కాపాడటానికి); 
నీకున్‌+పోవలయును= నీవు పోయి తీరవలెను; పరా(క్రమధుర్యుండు+అగు= శత్రువులను జయించటంలో సామర్థ్యం కలవాడైన; 
ఆచార్యుప్రతిన= (ద్రోణాచార్యులు చేసిన శపథం; ఎణుంగవే?= తెలియదా?; అనుటయున్‌= అని(అర్జునుడు) అనగా; 
అట్లకాక+అని= అట్టే అని (అనగా సరే అని); అతండు= సాత్యకి; ధర్మనందనుపాలికిన్‌= ధర్మరాజు వద్దకు; చనియెన్‌= వెళ్ళాడు; 
ఆ+జననాథుండు= ఆ ధర్మరాజు; సమర+ఉత్సాహ సముజ్ఞ్యలుండు+అయి, వచ్చి= యుద్దమందలి ఉత్సాహంతో ప్రకాశించినవాడై; 
వచ్చి; నిజసైన్యంబున్‌+అలంకరించి= తన సేనకు అలంకారంగా; చిహ్నంబులు+ (తమ తమ) గుర్తులు; మెజయన్‌= ప్రకాళించగా; 
నెజయన్‌+పొలిచి నిలిచెన్‌= వ్యాపించేటట్టుగా నిలిచాడు; అనినన్‌+విని= అని చెప్పగా విని; సంజయునకున్‌ 
ధృతరాష్ట్రుండు+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ధృతరాష్టుడీ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఏ విధంగా చూచినా రాజును కాపాడేందుకు నీవు పోవలెను. ద్రోణాచార్యుడి శపథం నీకు తెలియును 
కదా! అనగా, సరే అని సాత్యకి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ధర్మరాజు సమరోత్సాహంతో వెలుగుతూ 
ఉన్నాడు” అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఈ విధంగా చెప్పాడు. 
సీ. పుత్రశోకానలంబును గ్రోధవహ్నియు । మనమున ముప్పిరి గొన(గ మృత్యు 

భంగి నేతెంచు బీభత్సుని( గౌరవుల్‌ । సెనకంజాలర యేమి చేటు; మూండె 

నో? పురిలో నొక్కయుమ్మడి నింటింట । నార్తనాదములు పెక్కయ్యె; నెల్ల 

రవముల మిగిలి సైంధవునింటి దిక్కున । నాక్రందనధ్వను లతిశయిల్లె; 


తే. నేను ద్రోణుండు భీష్ముండు( బూని చెప్ప । శౌరి మాటలు మీ రాజు సరకుగొనండ 
సంధి గానీక కర్ణుండు సౌబలుండు । దుస్ససేనుండు నందటి( ద్రుంచికొనిరి. 24 


ప్రతిపదార్థం: పుత్రశీక+అనలంబును= కొడుకు చనిపోవటం వలన కలిగిన దుఃఖమనే అగ్నీ; (క్రోధవహ్నియున్‌= కోపమనే అన్నీ; 
మనమునన్‌= హృదయంలో; ముప్పిరి గొనంగన్‌= దట్టంగా వ్యాపించగా; మృత్యుభంగిన్‌= యముడివలె; ఏతెంచు= వచ్చే; బీభత్సు 
నిన్‌= అర్జునుడిని; కౌరవుల్‌= కౌరవులు; చెనకన్‌+చాలరు+అ= ఎదుర్కొనలేరు; ఏమి= ఎటువంటి (ఏ); చేటు= కీడు; మూండెనో= 
ముంచుకొని వచ్చిందో; పురిలోన్‌= నగరంలో; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; ఇంటన్‌+ఇంటన్‌= ఇంటింటిలో; ఆర్తనాదములు= 
ఏడుపులు, పెడబొబ్బలు; పెక్కు+అయ్యెన్‌= మిక్కుటమయ్యాయి; ఎల్లరవములన్‌= అన్ని నాదాలను; మిగిలి= మించి; సైంధవు+ 
ఇంటి దిక్కునన్‌= సైంధవుడి ఇంటివైపు; ఆక్రందన ధ్వనులు= ఏడుపుల చప్పుళ్ళు; అతిశయిల్లెన్‌= ఎక్కువయ్యాయి; ఏనున్‌= 
నేను(ధృతరాష్టుడూ); ద్రోణుండున్‌; భీష్ముండున్‌; పూని= పూనుకొని; చెప్పన్‌= చెప్పినప్పటికీ; శౌరిమాటలు= శ్రీకృష్ణుడి హితవులు; 
మీరాజు= మీకు ప్రభువైన దుర్యోధనుడు; సరకున్‌+కొన(డు+అ= లెక్క చేయడు; కర్గుండు; సౌబలుండు= శకుని; దుస్ససేనుండు= 
దుళ్ళాసనుడు; సంధి కానీక= సంధి కాకుండా చేసి; అందణన్‌= (తమవారిని) అందరినీ; (త్రుంచికొనిరి= చంపుకొన్నారు. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'కొడుకు చనిపోవటంవలన కలిగిన శోకాన్నీ, సైంధవుడిపై పగసాధించాలన్న కోపాన్నీ ముప్పేటగా 
ముసురుకొన్న యముడివలె అర్జునుడు రాగా కౌరవులు అతడిని ఎదుర్కొనలేరు. ఏమి కీడు జరిగిందో కాని 
నగరంలో ఒక్కసారిగా ఇంటింటా ఏడ్పులూ, పెడబొబ్బలూ పిక్కటిల్లాయి. ఆర్తనాదాలన్నింటికంటె సైంధవుడి 
ఇంట్లో ఏడ్పుల చప్పుళ్ళు మిక్కుటంగా వినబడుతున్నాయి. మీ రాజైన దుర్యోధనుడికి నేనూ, (ద్రోణుడూ, భీష్ముడూ 
ఎంత ప్రయత్నించి చెప్పినా శ్రీకృష్ణుడి మాటలు లెక్కచేయడు. కర్టుడు, శకుని, దుశ్చాసనుడు సంధి కానీయక 
అందరినీ చంపుకొన్నారు. 


ఉ. ఎక్కటి పోరి; రుద్రునకు నేమిట( దక్కువ ఫల్గునుండు? వా( 
డొక్కడ యయ్యెనే? జగము లొక్కట మ్రింగంగంజాలు; కేశవుం 
డెక్కినవాండు వాని నొగ; లేల చలం? బని యెంత సెప్పినం 
దక్కండు రాజ్యలోభము మదంబున నా కొడు; కేమి సేయుదున్‌? 25 


ప్రతిపదార్థం: ఎక్కటి== ఒక్కడే; పోరెన్‌= యుద్దం చేశాడు; రుద్రునకున్‌= ఈశ్వరుడికి; ఫల్గునుండు= అర్జునుడు; ఏమిటన్‌= 
ఎందులో; తక్కువ?= తగ్గినాడు? (అనగా ద్వంద్వ యుద్దంలో శివుడితో తానొక్కడే అర్జునుడు పోట్టాడాడని భావం); వాండు= 
అర్జునుడు; ఒక్కడు+అ అయ్యెనే?= ఒకడే అయ్యాడా?; జగములు= లోకాలను; ఒక్కటన్‌= ఒకేమారు; [మ్రంగంగన్‌+చాలు= 
'మ్రింగివేయగల; కేశవుండు= శ్రీకృష్ణుడు; వాని నొగలు= అర్జునుడి రథం యొక్క నొగలు; ఎక్కినవాండు= ఎక్కి ఉన్నాడు (సారథిగా 
ఉన్నాడు); ఏల చలంబు?= మాత్సర్యం ఎందుకు?; అని; ఎంత= ఎంతగా; చెప్పినన్‌= చెప్పినప్పటికీ; రాజ్యలోభము మదంబునన్‌= 
రాజ్యాన్ని అత్యాశతో పొందాలనే మదంవలన; నా కొడుకు= నా కుమారుడు; తక్క(డు= వదలడు; ఏమి చేయుదున్‌?= ఏమి 
చేయగలను? 


తాత్సర్యం: 'ఒక్కడే నిలిచి శివుడితో అర్జునుడు యుద్దం చేశాడు. ఆతడిని ఏ విధంగా తక్కువగా అంచనా 
వేయగలం? ఆ అర్జును డొక్కడే లోకాలను హతమార్భగల శక్తి కలవాడు. అటువంటి వాడి తేరెక్కి సారథిగా 
శ్రీకృష్ణు డున్నాడు; వారిపై మనకు మాత్సర్యం ఎందుకు?” అని ఎంతగా చెప్పినా నా కుమారుడు రాజ్య లోభ 
మదంతో తన నిర్ణయాన్ని మానకుండా ఉన్నాడు. ఏమి చేయగలను? 

వ. అది యట్లుండె. 26 
తాత్సర్యం: దాని నట్టుండనిమ్ము. 


తే  క్రీడి యమ్మెయి వచ్చినం గూడ బాతీ | యెడలు గల(గంగం గౌరవు లేమి సేసి? 

రది యెజటుంగ6గ జెప్పవే యనఘ! నీతి । యయ్య నేమి దా దుర్భ్ధయ మయ్యె నేమి?” 27 
ప్రతిపదార్థం: (క్రీడి= అర్జునుడు; ఆ+మెయిన్‌= ఆ (ప్రకారం; వచ్చినన్‌= రాగా; కూడన్‌= వెన్నంటి; పాటి= పరుగెత్తి; 
ఎడలుకల(గంగన్‌= మనసులు కలతచెందగా; కౌరవులు+ఏమిచేసిరి?= కౌరవు లేమిచేశారు?; అది ఎజుంగంగన్‌ చెప్పవే= 
తెలిసేటట్టుగా చెప్పుము; అనఘ!= పుణ్యాత్ముడా!; నీత్రి అయ్యెనేమి?= ధర్మం అయినా; తాన్‌= అది; దుర్ణయము= దుర్నీతి 
అయినా కానిమ్ము(చెప్పుము). 
తాత్పర్యం: అర్జును డా విధంగా వెన్నంటి తరుమగా పరుగెత్తిన కౌరవు లేమి చేశారు? అది ధర్మమైనా, అధర్మమైనా 
నాకు తెలియజిప్తుము' 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 329 


వ. అనుటయు నా సూతనందనుం డంబికానందనున కి ట్లనియె. 28 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ సూతనందనుండు= సూతుడి కుమారుడైన సంజయుడు; అంబికానందనునకున్‌= 
ధృతరాష్టుడితో (అంబిక కుమారుడు); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా సంజయుడు ధృతరాష్రుడితో ఈ విధంగా అన్నాడు. 


సీ, “అధిప! చెప్పెద నీకు నంతయు నివ్విలా | పము గతజల సేతు బంధనంబు; 
మాయ జూదము మున్ను మాన్సవ, పదపడి । సంధి గావింపవ, సకల జనులు 
నిను లుబ్బుండు నధర్మనిరతుండు నని దూటు । దురు; దూటి కే లుండుదురు నరేంద్ర! 
పాండు డవ్విధమున బాలించె రాజ్యంబు । పాండవు లెక్కుడు ప్రబ్ఞి యశము 


తే. లాభమును భరతాన్వయోల్లాస మెసంగ6 । దగ నొనర్షిరి వారల దగునె వారి 
తండ్రిపాలైన సిరి వాపం దనయు మీంద. బెట్టె దేల? నీ దుర్నీతి ముట్టవచ్చె. 29 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; నీకున్‌+అంతయున్‌+చెప్పెదన్‌= నీకు అన్ని విషయాలు చెపుతాను; ఈ+విలాపము= ఈ 
దుఃఖం; గతజలసేతు బంధనంబు= పోయిన నీటి ప్రవాహానికి వారధి కట్టునట్టు; మాయజూదము= మోసపు జూదమును; మున్ను= 
తొలుతనే; మాన్సవు+అ= ఆపినావు కావు; పదపడి= ఆ మీద; సంధి కావింపవు+అ= సంధి చేశావు కావు; సకలజనులు= సమస్త 
జనులూ; నినున్‌= నిన్ను; లుబ్బు(డు= లోభి; అధర్మనిరతుండు= అన్యాయమైన పనులు చేయటంలో ఆసక్తి కలవాడు; అని 
దూజుదురు= అని దూషిస్తారు; నరేంద్ర!= ఓ రాజా!; దూణక= తిట్టక; ఏల+ఉండుదురు?= ఎందుకుంటారు?; పాండు(డు= 
పాండురాజు; ఆ+విధమునన్‌= ఆ (ప్రకారంగా (అనగా ధర్మంగా); రాజ్యంబు= రాజ్యాన్ని; పాలించెన్‌= ఏలాడు; పాండవులు= 
పాండు కుమారులు; ఎక్కుడు= మిక్కిలి; ప్రబ్బి= వృద్దిచెంది; యశము= కీర్తిని; లాభమును; భరతాన్వయ+ఉల్ల్హాసము+ఎసయగన్‌= 
భరతవంశానందం అతిశయించగా; తగన్‌= తగినట్లు; ఒనర్భిరి= చేశారు; వారలన్‌= పాండవులను; తండ్రిపాలు+ఐన సిరి= 
తండ్రి భాగపు సంపదను; పాపన్‌+తగునె?= తప్పింపవచ్చునా?; ఏల= ఎందుకు; తనయుమీందన్‌= కుమారుడి మీద; పెట్టెదు?= 
నెపం పెట్టుతున్నావు?; నీ దుర్నీతి= నీ మోసపునీతి; ముట్టన్‌వచ్చెన్‌= తాకవచ్చింది. 

తాత్సర్యం: 'ఓ రాజా! నీకు అన్ని విషయాలు వివరిస్తాను. గత జల సేతుబంధనమైన ఈ ఏడుపెందుకు? తొలుతనే 
మోసపు జూదాన్ని మాన్పలేదు. ఆ తరువాత సంధీ కావించలేదు. లోకులంతా నిన్ను లోభివనీ, అన్యాయపరుడవనీ 
తిట్టకుండా ఎట్టా ఉంటారు? పాండురాజు రాజ్యాన్ని (ధర్మంగా) పాలించాడు. పాండుకుమారుల అభివృద్దిని 
చూడలేక, వారి తం(డ్రిపాలు వారికి ఈయక తప్పించుకొనవచ్చునా? తప్పంతా నీ కుమారుడిపై తోస్తున్నావు. 
నీ కపటనీతితో నీ కుమారుడినే తప్పు పట్టుతున్నావు. నీ దుర్నీతి ఫలం అనుభవించే కాలం నీకు దాపురించింది. 


ఉ. కౌరవు లేమి సేయుదురు? గాండివ ఘఫోషము. బాంచజన్య తీ 
వ్రారవమున్‌ సహింప దివిజావలికిన్‌ వశమే? వియచ్చరుల్‌ 
పేరుకొనంగ నాద్భఢకపిధ్వజమైన రథంబు తోడనుం 
బోరిరి పోరు భంగి విను భూవర! శోకము దక్కి ధీరతన్‌.' 30 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ధృతరాష్టా!); గాండివ ఘోషము= గాండీవముయొక్క శబ్దం (అనగా గాండీవం అల్లెత్రాటి 
టంకారము); పాంచజన్య= పాంచజన్యమనే పేరుకల శంఖంయొక్క; తీ వారవమున్‌= భయంకరమైన శబ్దమును (శంఖం ఊదినపుడు 
కలిగే శబ్దంయొక్క తీవ్రతా); సహింపన్‌= ఓర్చుకొనటానికి; దివిజ+ఆవలికిన్‌= దేవతా సమూహానికి; వశమే?= సాధ్యమా?(అనగా 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాధ్యము కాదు కాబట్టి); కౌరవులు+ఏమి చేయుదురు?= కౌరవులేమి చేయగలరు?; (అయినా) వియత్‌+చరుల్‌= దేవతలు 
(ఆకాశంలో తిరిగేవారు); పేరుకొనంగన్‌= స్తుతిస్తూ ఉండగా; ఆ దృఢ= ఆ స్థిరమైన; కపిధ్వజము+ఐన= కపికేతనంగల; రథంబు 
తోడనున్‌= తేరితో (అనగా కపికేతనంతో దృఢంగా ఉన్న తేరితో); పోరిరి= యుద్దం చేశారు; కౌరవులు= గాంధారీ సుతులు; 
ఏమి చేయుదురు?= ఇంతకంటె ఏమి చేయగలరు?; పోరుభంగిన్‌= యుద్దం తీరును; శోకము దక్కి= దుఃఖాన్ని మానుకొని; 
వినుము= వినుము. 

తాత్పర్యం: గాండీవ ఘోషమూ, పాంచజన్య రవమూ సహించటం దేవతా సమూహానికైనా సాధ్యమా? అయినా 
దేవతలు కీర్తిస్తుండగా కౌరవులు అర్జునునితో యుద్దం చేశారు. ఓ రాజా! నీ దుఃఖాన్ని వదలి వారి యుద్దగతిని 
నీవు వినుము. 


వ. అని పలికి యిట్లనియె: 'రేపకడ గురుండు సంగరోత్సాహదీప్తుం డయి వెడలి శంఖంబు పూరించి 
సైన్యంబులోనం గలయ మెలంగు నప్పుడు మనయోధు లాయుధంబు లంకించుచు నొండొరులతోడ 
బిరుదులు వలుకుచు నది యేమి యర్జునుండు దడసె, గోవిందుండు దటిమికొన రాడు, భీమసేనుండు 
గడంగి పొడసూపం డనుచు సింహనాద శంఖరవ జ్యాఫోషంబులు సెలంగం బొంగుచున్న 
సమయంబున నా కుంభసంభవుండు సైంధవుం గనుంగొని “నీవును భూరిశ్రవుండును గర్జుండును 
శల్యుండును నశ్వత్థామయు వృషసేనుండును గృపాచార్యుండును గూడుకొనియుండుండు; మన 
బలంబులలో మేలేటి పదునాలుగువే లేనుంగులను నటువది వేలు రథంబులను, లక్ష గుజ్జంబులును, 
బది లక్షలు పదాతులను గైకొనుండు; నా తీర్చు మోహరంబునకు యోజనత్రయ మాత్ర ప్రదేశంబునం 
బిలిందిదెస బలసి నిలువుం డట్టైన నిన్ను దేవతలకుం దేలి చూడరాదు పాండవు లెంతటి వా? రనిన 
వినియతండు పెద్దయు నూటడిల్లి యా రథికవరులు పరివేష్టింప నరిగె; భారద్వాజుండును ద్వాదశగవ్యూతి 
దీర్ధంబును బంచగవ్యూతి విసృతంబును గా శకట వ్యూహంబు సమకట్టి దానికి. బశ్చిమార్ధంబున 
గర్జవ్యూహంబుగాంబద్మవ్యూహంబు వన్నించి తన్మధ్యంబు మొదలుకొని యోలిన సేనాముఖంబు దెసకుం 
జాలి నిగుడునట్లుగా సూచీవ్యూహంబు( గావించి, సూచీముఖంబునం గృతవర్మయు నటపిజుంద. 
గాంభోజరాజును మటియు బిటుసన నాప్తులైన శతసహస్ర యోధుల మున్నిడికొని కురురాజును 
మూలస్థానంబున( బూర్వోక్తప్రకారంబున నా జయద్రథుండును నిలుచునట్లుగా నొనర్షిన నమ్మహా 
వ్యూహంబు వేడుకం జూచి ఖేచరులు మెచ్చి; రట్టియెడ. 31 

ప్రతిపదార్థం: అని పలికి ఇట్టు+అనియెన్‌= అని ఈ విధంగా చెప్పాడు; ఆ రేపకడన్‌= ఆ ఉదయాన; గురుండు= ద్రోణాచార్యుడు; 

సంగర+ఉత్సాహ, దీప్తుండు+ఐ= యుద్దం మీది ఆసక్తితో (ప్రకాశిస్తూ; వెడలి= బయలుదేరి; శంఖంబు పూరించి= శంఖనాదం 
చేసి; సైన్యంబులోనం గలయ మెలంగునప్పుడు= సైన్యంలో తిరుగుతున్నప్పుడు; మన యోధులు= మన వీరులు; ఆయుధంబులు+ 
అంకించుచున్‌= ఆయుధాలను రలఖిపిస్తూ; ఒండొరులతోడన్‌; ఒకళ్ళొకళ్ళతో; బిరుదులు పలుకుచున్‌= పొగరు మాటలు 
మాట్లాడుతూ (తమ తమ సామర్థ్యాన్ని పొగడుకుంటూ); ఇది ఏమి అర్జునుండు తడసెన్‌?= ఏమిది అర్జునుడు ఆలస్యం చేశాడు?; 
గోవిందుండు= శ్రీకృష్ణుడు; తటిమికొన రా(డు= తరుముకొని రావటం లేదు; భీమసేనుండు కడంగి పొడసూపండు= భీముడు 
ప్రయత్నంతో కానరాడు; అనుచున్‌= అని చెప్పుతూ; సింహనాద శంఖరవ జ్యాఘోషంబులు= సింహనాదాలు, శంఖశబ్దాలు, 

వింటిమోతలు; చెలంగన్‌= ధ్వనింపగా; పొంగుచున్న= చలరేగుతున్న; సమయంబునన్‌= వేళలో; ఆ కుంభసంభవుండు= ఆ 

ద్రోణుడు; సైంధవున్‌+కనుంగొని= సైంధవుడిని చూచి; నీవును; భూరి(శ్రవుండును; కర్ణుండును; శల్యుండును; అశృత్తామయు; 

వృషసేనుండును; కృపాచార్యుండును; కూడుకొని ఉండుండు= కలసి ఉండండి; మన బలంబులలోన్‌= మన సైన్యంలో; మేలేటి= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 331 


మేలైన వారిని ఎన్నుకొని; పదునాలుగువేలు ఏనుంగులను; అయువది వేలు రథంబులను; లక్ష గుజ్జంబులును; పదిలక్షలు 
పదాతులను= పదాతిదళాన్ని; కైకొనుండు= తీసికొనుడు; నాతీర్చు మోహరంబునకున్‌= నేను ఏర్పాటు చేసే మొగ్గరానికి; 
యోజనత్రయ మాత్ర ప్రదేశంబునన్‌= మూడు యోజనాల దూరంగా; పిటిందిదెసన్‌= వెనుకభాగంలో; బలసి= చుట్టుకొని; 
నిలువుండు= నిలిచి ఉండండి; అట్టు+ఐన= ఆ మాదిరి ఉంటే; నిన్ను దేవతలకున్‌= నిన్ను దేవతలకు కూడా; తేటి చూడరాదు= 
తలయెత్తి చూడశక్యం కాదు; పాండవులు+ఎంతటివారు?= పాండవులు ఏపాటివారు?; అనినన్‌ విని; అతండు= సైంధవుడు; 
పెద్దయున్‌ ఊజడిల్లి= మిక్కిలి ఉపశమించి; ఆ రథికవరులు= తేరెక్కి యుద్దం చేసే వీరులు; పరివేష్టింపన్‌= చుట్టూ రాగా; 
అరిగెన్‌= వెళ్ళాడు; భారద్వాజుండును= 'ర్రోణుడును; ద్వాదశగవ్యూతి దీర్భంబును= ఇరవైనాలుగు కోసుల పొడవును; పంచగవ్యూతి= 
పది కోసుల; విసృతంబును= విస్తారం కలది; కాన్‌= అయిన; శకటవ్యూహంబున్‌= బండి ఆకారంతో మొగ్గరాన్ని; సమకట్టి= 
సిద్ధంచేసి; దానికిన్‌+పశ్చిమార్హంబునన్‌= దానికి పడమటి దిక్కులో సగాన; గర్భవ్యూహంబుగాన్‌= గర్భమున మొగ్గరంగా; 
పద్మవ్యూహంబున్‌= తామరవంటి మొగ్గరాన్ని; పన్నించి= ఏర్పాటుచేసి; తద్‌+మధ్యంబు మొదలుకొని= ఆ నడిమినుండి; ఓలిన= 
వరుసగా; సేనాముఖంబు దెసకున్‌= సేన మొగం దిక్కుకు; చాలి= పడిపోయి; నిగుడునట్టుగాన్‌= పొడవగునట్టుగా; సూచీ వ్యూహంబు 
కావించి= సూదిమాదిరి మొగ్గరం చేసి; సూచీముఖంబునన్‌= ఆ సూది మొదట; కృతవర్మయున్‌; అట పిజుందన్‌= ఆ వెనుక; 
కాంభోజరాజును; మజియున్‌= ఇంకా; పిణుసన= వెనుక; ఆపులు+ఐన= కావలసిన వారైన; శతసహ(స్రయోధులన్‌= లక్షమంది 
సైనికుల; మున్ను+ఇడికొని= ముందుగా పెట్టుకొని; కురురాజును= సుయోధనుడిని; సూచీమూలస్థానంబునన్‌= సూది మొదటను; 
పూర్వ+ఉక్త ప్రకారంబునన్‌= ముందు చెప్పినట్లుగా; ఆ జయద్రథుండును= ఆ సైంధవుడును; నిలుచునట్టుగాన్‌= ఉండే విధంగా; 
ఒనర్చినన్‌= చేయగా; ఆ+మహావ్యూహంబు= ఆ పెద్ద మొగ్గరపు విధానంయొక్క; వేడుకన్‌= ఉత్సుకతతో; చూచి; ఖేచరులు= 
దేవతలు; మెచ్చిరి= మెచ్చుకొన్నారు. 

తాత్పర్యం: అని పలికి ఇంకా ఇట్టా అన్నాడు. “ఆ తెల్లవారే సమయంలో ద్రోణాచార్యుడు యుద్దంచేసే ఉత్సాహంతో 
ఉప్పొంగి” ముందుకుసాగి శంఖాన్ని పూరించాడు. సైన్యంలో నలుమూలల తిరిగాడు. ఆ సమయంలో మనవీరులు 
తమ తమ బిరుదాలను పేర్కొంటూ, ఆయుధాలను రుళిపిస్తూ 'ఇది ఏమిటి? అర్జునుడు ఆలస్యం చేస్తున్నాడు?” 
అంటూ సింహనాదాలూ, వింటిత్రాటి మోతలూ చేస్తూ పొంగిపోతున్నారు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు 
సైంధవుడిని చూచి “నీవూ, భూరి శ్రవసుడూ, కర్గుడూ, శల్యుడూ, అశ్వత్థామా, వృషసేనుడూ, కృపాచార్యుడూ కలిసి 
ఉండండి. మన బలాలలో మేలైనవాటిని ఎన్నికచేసి, పదునాలుగువేల ఏనుగులను, అరవైవేల రథాలను, 
లక్షగుర్రాలను, పదిలక్షలమంది కాల్చ్బలాలను సమీకరించండి. నేను రచించే యుద్ధవ్యూహానికి మూడామడల 
దూరంలో ఉన్న ప్రదేశంలో వెనుకభాగంగా మూగి నిలవండి. ఆ విధంగా ఉంటే నిన్ను దేవతలు కూడా 
సమీపించలేరు. ఇక పాండవులు ఎంతటివారు?” అన్నాడు. ఆ మాటలు విని సైంధవుడు ఎంతో ఊరడిల్హాడు. 
రథికవరులు చుట్టూ మూగి నడువగా నిర్దిష్టప్రాంతానికి వెళ్ళాడు. ఇక (ద్రోణాచార్యుడు ఇరవైనాలుగు కోసుల 
పొడవూ, పది కోసుల విస్తారం ఉండే శకటవ్యూహాన్ని తీర్చాడు. దానికి పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా 
పద్మవ్యూహాన్ని రచించాడు. దాని మధ్యభాగం మొదలుకొని సేనాముఖంవరకు వ్యాపించి ఉండే సూచీవ్యూహాన్ని 
అమర్చాడు. దాని ముఖంలో కృతవర్మనూ అతడి వెనుక కాంభోజరాజునూ, మరియు మరికొంత వెనుకభాగంలో 
నూరువేల వీరులను ముందుంచుకొని దుర్యోధనుడుండేటట్టు చేశాడు. సూచీవ్యూహంలోని కేంద్రస్థానంలో 
సైంధవుడిని (ఇదివరలో చెప్పినట్టు) నిలిపాడు. ఆ మహావ్యూహాన్ని దేవతలు ఉత్సాహంతో చూచి అబ్బురంగా 
మెచ్చుకొన్నారు. ఆ సమయంలో. 

విశేషం: ద్రోణాచార్యుడు యుద్దంలో అనేక విధాలైన వ్యూహాలను నిర్మించి సైంధవుడిని కాపాడటానికై ఏర్పాటు చేశాడు. యుద్దగతిని 
నడపటంలో వ్యూహ నిర్మాణంలో ద్రోణుడి ప్రజ్ఞ మన కిందు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. 


332 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ద్రోణుని నాల్గవనాటి యుద్దము (సం.7-63-28) 


క,  'మొనలోన నిలువ నొల్లక | తన చతురంగములతో నుదగ్రుం డై య 
ర్టును నాంగుదు నేనొక( డని । యని దుర్మర్షణు(డు సనియె నార్వులు నిగుడన్‌. 32 

ప్రతిపదార్థం: మొనలోనన్‌= సైన్యంలో; నిలువన్‌= నిలుచుటకు; ఒల్లక= ఇష్టపడక; తన= తనదైన; చతురంగములతోన్‌= రథగజ 
తురగ పదాతులతో; ఉద[గ్రుండు+ఐ= కోపంకలవాడై; ఏను+ఒకండన= నేనొక్కడనే; అర్జునున్‌= అర్జునుడిని; ఆంగుదున్‌= ఆపు 
తాను; అని= అని చెపుతూ; దుర్మర్షణుండు= దుర్మర్షణు డనేవాడు; ఆర్పులు= అరుపులు; నిగుడన్‌= వ్యాపించగా; చనియెన్‌= 
వెళ్ళాడు. 

తాత్సర్యం: దుర్మర్షణుడనే వాడు (కౌరవులలో ఒకడు) యుద్దంలోని మొగ్గరంలో నిలవటానికి ఇష్టపడక, తన 
చతురంగబలాలతో విజృంభించి వెళ్ళి, తా నొక్కడే అర్జునుడిని ఆపుతానని అరుపులు వ్యాప్తినందగా వెళ్ళాడు. 


వ. చని యయ్యడ్డనంబునకు వేయునే నూరువిండ్లపెట్టు దవ్వున ముందటం బన్న దుశ్శాసన వికర్ణులు 
సింధురాజ రక్షణ కార్యార్థులై నిజబలంబులతో నమ్మెయి నచ్చేరువకుం బోయి సన్నద్ధులైరి; ద్రోణాచార్యుం 
డభేద్యంబగు నా శకటవ్యూహంబు ముఖంబున నిలిచి ధవళ వ స్రంబులు సితోష్టీషంబును శ్వేతవర్మంబును 
నరుణాశ్వంబులును వేదికాధ్వజంబును వెలయ నుద్దండ కోదండుండై దండధరుకైవడిం బొలిచె; నట్లు కుంభ 
సంభవ సంరక్షితంబైన యా సైన్యంబు సాగర గిరి గహన సహితంబుగా మహి యెల్ల మ్రింగ నప్పళంచున 
ట్లున్నం గనుంగొని కౌరవులును గురుపతియును బ్రముదిత హృదయులై; రా సమయంబున. 33 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఆ+ఒడ్డనంబునకున్‌= ఆ వ్యూహానికి; వేయు ఏనూయు విండ్లపెట్టు దవ్వునన్‌= వేయి అయిదువందల 
విండ్ల దూరాన; ముందటన్‌= ముందర; పన్నెన్‌= యుద్దానికి సిద్దపడినాడు; దుశ్చాసన వికర్షులు; సింధురాజు= సైంధవుని; రక్షణ 
కార్యార్భులు+ఐ= కాపాడే పనికై; నిజబలంబులతోన్‌= తమ సైన్యంతో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఆ+చేరువకున్‌+పోయి=దగ్గరకు 
పోయి; సన్నద్దులు+ఐరి= సిద్దపడినారు; ద్రోణాచార్యుండు; అభేద్యంబు+అగు= చీల్చుటకు వీలుకాని; ఆ శకట వ్యూహ ముఖంబు 
నన్‌ నిలిచి= బండి ఆకారంతో ఉండే మొగ్గరం మొనలో నిలిచి; ధవళ వస్త్రంబులు= తెల్లని ధోవతులును; సిత+ ఉష్మీషంబును= 
తెల్లని తలపాగా; శ్వేతవర్మంబును= తెల్లని కవచమును; అరుణ+అశ్చంబులును= ఎర్రని గుర్రాలును; వేదికా ధ్వజంబును= 
చదరమైన తిన్నెగుర్తుగా గల కేతనమును; వెలయన్‌= ఒప్పి ఉండగా; ఉద్దండ కోదండుండు+ఐ= పొడవగు వల్లు కలవాడై; దండ 
ధరుకైవడిన్‌= యముడి మాదిరి; పొలిచెన్‌= ప్రత్యక్షమాయెను; అట్టు; కుంభసంభవ సంరక్షితంబు+ఐన= ద్రోణుడిచే కాపాడబడిన; 
ఆ సైన్యంబు= ఆ కౌరవసేన; సాగర, గిరి, గహన, సహితంబుగాన్‌= సముద్రాలూ, కొండలూ, అడవులతోనూ;మహి ఎల్లన్‌= 
భూమినంతటినీ; మైంగన్‌= మింగుటకు; అప్పళించునట్టు+ఉన్నన్‌= ప్రయత్నిస్తూఉన్నట్లు ఉండగా; కనుంగొని= చూచి; కౌరవు 
లును; కురుపతియును= దుర్యోధనుడునూ; ప్రముదిత హృదయులు+ఐరి= సంతోషించారు; ఆ సమయంబునన్‌= ఆ వేళలో. 
తాత్పర్యం: దుర్మర్షణుడు ఆ వ్యూహానికి పదిహేను వందల విండ్ల దూరాన ముందుగా సిద్దమై నిలువగా, దుశ్శాసన 
వికర్ణులు (సైంధవుడిని కాపాడే పనిలో) తమ సైన్యంతో ఆ సమీపానికి సిద్దంగా వెళ్ళారు. (ద్రోణాచార్యుడు 
శత్రువులకు చీల్చరాని శకట వ్యూహాన్ని ఏర్పాటు చేసి, తాను స్వచ్చమైన తెల్లని కవచంతో, తలపాగాతో, వస్త్రాలతో, 
ఎర్రని గుర్రాలతో, వేదికా ధ్వజంతో, భయంకరమైన విల్లమ్ములతో యముడిని తలపిస్తూ ఉన్నాడు. వారి సేన 
సముద్రాలతో, కొండలతో, అడవులతో నిండిన ప్రపంచాన్ని మింగటానికి నోరుతెరచి సిద్దంగా ఉన్నట్టు ఉండగా 
దుర్యోధనాదులు చూచిసంతోషించారు. 


క. చూపులు మిటుమిట్లు గొనంగ | నేపారిన వానరేంద్రు నెసకంబున ను 
ద్దీపీత మగుపడ(గ భయద । రూపంబున( గ్రాలంగా నరుండు దోతెంచెన్‌. 34 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 333 


ప్రతిపదార్థం: చూపులు మిణుమిట్లు కొన(గన్‌= తన చూపులు నిప్పురవలవలె వెలుగగా; ఏపారిన= విజృంభించిన; వానరేంద్రు 
నెసకంబునన్‌= హనుమంతుడి విజృంభణంతో; _ఉద్దీపితము= మిక్కిలి వెలుగొందేది; అగు పడంగన్‌= అయిన ధ్వజం; 
భయదరూపంబునన్‌= చూచేవారికి భయాన్ని కలిగించే ఆకారంతో; (క్రాలన్‌= (ప్రకాశించగా; నరు(డు= అర్జునుడు; తోతెంచెన్‌= 
వచ్చెను. 


తాత్సర్యం: కన్నులు మిరుమిట్లు గొలిపే చూపులతో అతిశయించిన కపిధ్వజంతో ఒప్పి, చూచేవారికి భయాన్ని 
కలిగిస్తూ అర్జునుడు వచ్చాడు. 


సీ, అమ్మహా వీరున కనతిదూరంబున । బిరుదు మూ(కల నడపించి ద్రుపద 
సూతియు నకులుని సుతుండు శతానీకు(। డును మొగ్గరం బమర్జిన మృదంగ 
శంఖ భేరీ ధ్వాన సంగమ మేదుర । సింహనాదంబులు సెల6గ నొప్పె 
నప్పార్టు( డొ డరయం బెట్టు కొలది న । బ్ఞలముముందట+ దేరు నిలిపి యొత్తు 


తే. దేవదత్తంబు రవముతో. దీవ్ర పాంచ । జన్య నినదంబు భూరినిస్వనయుతముగ 
నిగుడు వానర రావంబు నింగి ముట్టె । నపుడు మన సేన బెగ్గల మగ్గలించె. 35 


ప్రతిపదార్థం: ఆ+మహావీరునకున్‌= ఆ గొప్పవీరుడైన అర్జునుడికి; అనతి దూరంబునన్‌= దగ్గర; బిరుదు మూకలన్‌= పేరున్న 
సైనికులను; నడపించి= నడచునట్టు చేసి; ద్రుపదసూతియున్‌= (ద్రుపదుని కుమారుడును; నకులుని సుతు(డున్‌= నకులుడి 
కుమారుడును; శతానీకుండును= శతానీకుడనే పేరుకలవాడును; మొగ్గరంబు+అమర్భినన్‌= సైనిక వ్యూహాన్ని ఏర్పరుపగా; 
మృదంగ, శంఖ, భేరీ ధ్యాన సంగమ= శంఖముల, నగారాల శబ్దాలతో కలసి; మేదుర= దట్టమైన; సింహనాదంబులు= సింహగర్జనలు; 
చెలంగన్‌= ధ్వనించగా; ఒప్పెన్‌= తగి ఉండినది; ఆ+పార్టుడు= ఆ అర్జునుడు; ఒడ్డు+అరయన్‌ పెట్టుకొలందిన్‌= అంతయు 
వెదుకగా శక్తికొద్దీ; ఆ+బలము= ఆ సైన్యానికి; ముందటన్‌= ముందుగా; తేరు నిలిపి= తన రథాన్ని ఆపి; ఒత్తు దేవదత్తంబు 
రవముతోన్‌= తన శంఖం దేవదత్తాన్ని ఊదిన శబ్దంతో; తీవ్ర= తీవ్రమైన; పాంచజన్య నినదంబు= శ్రీకృష్ణుడి శంఖమైన 
పాంచజన్యముయొక్క; నిస్వనయుతముగన్‌= శబ్దంతో; నిగుడు= విజృంభించే; వానరరావంబు= కపిధ్వజం యొక్క పెనుశబ్దం; 
నింగిముట్టన్‌= ఆకాశాన్నంటగా; అపుడు= ఆ సమయాన; మనసేన= మన సైన్యం; బెగ్గలము= భయం; అగ్గలించెన్‌= ఎక్కువాయెను. 


తాత్సర్యం: ఆ మహావీరు డర్డునునికి దగ్గరగా పేరుమోసిన సైనికులను నడపించి, ద్రుపదుడి కుమారుడు 
ధృష్టద్యుమ్నుడూ, నకులుడి కుమారుడు శతానీకుడూ వ్యూహాన్ని ఏర్పాటు చేయగా, శంఖ, నగారా శబ్దాలు ఎక్కువై 
సింహనాదాలు ఒప్పుతూ ఉండగా అర్జునుడు విజృంభించాడు. ఆ సైన్యానికి ముందు తన తేరును నిలిపి దేవదత్త 
శబ్దం, పాంచజన్య శబ్దంతో కలిసి ఉండిన శబ్దానికి కేతనంలో ఉన్న వానరుడు కావించిన శబ్దం ఆకాశాన్నంటింది. 
ఆ శబ్దానికి మన సైన్యం మిక్కిలి భయపడింది. 


ఆ. మొరపవాన పెల్లు గురిసె; నుల్మాతతి | డొల్లె. బడియె; పిడుగు లెల్లకడల 
నస్మదీయ బలమునందు( బదంపడి । యధిప! తూర్యనినద మతిశయిల్లై. 36 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; మొరపవాన= గులకరాళ్ళ వాన; పెల్టు= ఎక్కువగా; కురిసెన్‌= కురిసింది; ఉల్కాతతి= 
(తోక) చుక్కల సమూహం; డొల్లెన్‌= రాలిపడ్డాయి; ఎల్లకడలన్‌= అన్ని దిక్కులలో; పిడుగులు= పిడుగులు; పడియెన్‌= పడ్డాయి; 
అస్మదీయ బలమునందున్‌= మన సైన్యంలో; తూర్యనినదము= తూర్య వాద్యాల శబ్దము (కొమ్ముబూరల శబ్దం); అతిశయిల్లెన్‌= 
ఎక్కువైనది. 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ రాజా! అపుడు గులకరాళ్ళవాన కురిసింది. అన్ని దిక్కులలో చుక్కలు రాలాయి, పిడుగులు పడ్డాయి. 
కొమ్ముబూరల శబ్దం మన సైన్యంలో ఎక్కువ అయినది. 


వ. అయ్యవసరంబున నీ యోధు లొండొరులం బిలిచికొని పురికొలిపెకొనుచు సింహనాదంబులతోడం జెలంగి; 
రంత. 37 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; నీ యోధులు= నీ పక్షంలోని వీరులు; ఒండొరులన్‌+పిలిచికొని= ఒకరినొకరు 
పిలిచికొని; పురికొలిపికొనుచున్‌= (ప్రేరేపించుకొంటూ; సింహనాదంబులతోడన్‌= యుద్దగర్ణనలతో; చెలంగిరి= విజృంభించారు; 
అంతన్‌= ఆ మీదట. 


తాత్సర్యం: ఆ సమయంలో నీ సైన్యంలోని వీరులు ఒకరినొకరు పిలిచికొని ప్రేరేపించుకొంటూ సింహనాదాలతో 
విజృంభించారు. ఆ మీదట. 


క. 'చెలియలికట్ట సముద్రము । నిలిపిన క్రియ నేన పార్టు నిలిపెది ననుచుం 
దలమిగిలి వెడలె మొనకును । బలువిడి దుర్మర్షణుండు పార్టివముఖ్యా! 38 


ప్రతిపదార్థం: పార్థివముఖా I= రాజు(శ్రేష్టుడా!; సము[ద్రము= సంద్రాన్ని; చెలియలికట్ట నిలిపినక్రియన్‌= (దాని పొంగును) 
చెలియలికట్ట నిలిపినట్టుగా; నేను+అ= నేనే; పార్టున్‌= అర్జునుడిని; నిలిపెదన్‌= ఆపుతాను; అనుచున్‌= అని పల్కుతూ; 
మొనకును= (తన) సైన్యానికి; తలమిగిలి= ముందు మిగిలి; బలువిడి= అతిశయించి; దుర్మర్హణుండు; వెడలెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: 'సముధద్రాన్ని చెలియలికట్ట అడ్డుకొన్నట్టుగా, అర్జునుడిని నేను అడ్డుకొంటాను' అని సైన్యంకంటె 
ముందుకు సాగి దుర్మర్షణుడు విజృంభించాడు. 


క. కనివిజయు(డలరి హరి కి । ట్లను 'నేనికగములతోడ నడరెడు. గడ(కన్‌ 
మును దుర్మర్షణు( డిదె యిం । దు నడపు; మరదంబు వీ(డు తొలుముద్ద యగున్‌.” 39 


ప్రతిపదార్థం: కని= (దుర్మర్హణుడిని) చూచి; విజయుండు+అలరి= అర్జునుడు సంతోషించి; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టనున్‌= 
ఈ విధంగా అన్నాడు; ఏనికగములతోడన్‌= ఏనుగుల గుంపులతో; దుర్మర్షణుండు; కడంకన్‌= పట్టుదలతో; ఇదె= ఇదిగో; 
అడరెడున్‌= విజృంభిస్తున్నాడు; అరదంబున్‌= మనతేరును; ఇందున్‌= ఇక్కడకు (వీని దగ్గరకు); నడపుము= తోలుము; వీ(డు= 
ఈ దుర్మర్షణుడు; తొలు ముద్దయగున్‌= (మనకు) తొలి కబళమవుతాడు (యుద్దంలో); అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. 


తాత్పర్యం: విజృంభించి వచ్చే దుర్మర్షణుడిని చూచి శ్రీకృష్ణుడితో అర్జునుడు 'మన రథాన్ని ఆ వైపునకు తోలుము. 
ఈ దుర్మర్షణుడు మనకు యుద్దంలో తొలి కబళమవుతాడు' అని అన్నాడు. 


ఆ. అనిన నట్ల చేసి నతం డా ధనంజయు. । డగ్గజేంద్రరాజి నస్తసమితి 
బొదివె. గారుమొగులు భూధరనికరంబు | బహులవృష్టి. గప్పుభంగి( దోంప. 40 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అర్జును డనగా; అట్టు+అ చేసెన్‌= ఆ విధంగానే తేరును తోలాడు; ఆ ధనంజయు(డు= ఆ 
అర్జునుడు; ఆ+గజేంద్రరాబిన్‌= ఆ ఏనుగుల గుంపును; అస్త్రసమితిన్‌= ఆయుధాల సమూహంతో; కారుమొగులు= కారుమేఘము 
(నల్లని మబ్బు); భూధరనికరంబు= కొండల గుంపును; బహుల= విస్తారమైన; వృష్టిన్‌= వానచేత; కప్పుభంగిన్‌= కమ్ముకొనే విధంగా; 
తోయన్‌= తోచేటట్టుగా; పొదివెన్‌= కమ్ముకొన్నాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 335 


తాత్సర్యం: అర్జునుడు కోరినట్లుగా తేరును శ్రీకృష్ణుడు తోలాడు. ఆ దుర్మర్షణుడి గజముల సమూహాన్ని తన 
అమ్ములతో అర్జునుడు - కార్మొయిలు పెద్దవానతో కొండలను కమ్ముకొన్నట్టుగా కమ్ముకొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 
క, ఒక్క డని కడంగి రథికులు | పెక్కండ్రు నిశాత విశిఖ భీమాకృతిం బే 
రుక్కున( బొదివిరి నరు నత(। డెక్కుడు మద మొలయ+ జేతి యేడ్తెఐ సూపెన్‌. 41 


ప్రతిపదార్థం: ఒక్క(డు+అని= ఒకడే అని; పెక్కం(డ్రు= అనేకులు; రథికులు= రథస్థులైనవారు; కడ6గి= పూని; నిశాత= వాడి 
అయిన; విశిఖ= బాణముల; భీమాకృతిన్‌= భయంకరాకారంతో; పేరు+ఉక్కునన్‌= గొప్పశౌర్యంతో; నరున్‌= అర్జునుడిని; పొదివిరి= 
క్రమ్ముకొన్నారు; అతండు= ఆ అర్జునుడు; ఎక్కుడు మదము= మిక్కిలి గర్వం; ఒలయన్‌= (ప్రకటంకాగా; చేతి= తన చేతి; 
ఏడ్తెణ= శక్తిని; చూపెన్‌= చూపినాడు. 

తాత్పర్యం: అర్జును డొక్కడే అని మన సైనికు లనేకులు వాడి బాణాలతో మిక్కిలి బలంతో అతనిని క్రమ్ముకొన్నారు. 
అర్జునుడు తన భుజబలాన్ని అతిశయంగా చూపించాడు. 


వ. అప్పుడు. 42 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. పలు తలలు ముఖవికాసము । వొలియక పడియున్న సమర భూభాగము పె 

ల్లలరిన తామర కొలనిం । దలపించెన్‌ గగన చర వితతి పులకింపన్‌. 43 


ప్రతిపదార్థం: పలు తలలు= పెక్కు తలలు; ముఖవికాసము= ముఖాలకాంతి; పొలియక= చెడిపోక; పడి ఉన్నన్‌= 
(యుద్దభూమిలో); పడి ఉండగా; సమర భూభాగము= యుద్దభూమి; పెల్లు= ఎక్కువగా; అలరిన= వికసించిన; తామరకొలనిన్‌= 
తామర లున్న కోనేటిని; గగనచర వితతి= దేవతా సమూహం; పులకింపన్‌= సంతోషించగా; తలపించెన్‌= జ్ఞాపకానికి తెచ్చింది. 
తాత్సర్యం: యుద్దభూమిలో సైనికుల తలలు ముఖకాంతి చెడకుండా పడి ఉన్నాయి. ఆ భూమి చూచేటందుకు 
విచ్చుకొన్న తామరలుండే కోనేటిని తలపిస్తూ దేవతలను పులకింపజేసింది. 
విశేషం: అలం: ఉపమ. 
తే. తొడవు లొప్పార నెత్తుట దోంగి పెక్కు; గజము లొక్క యెడన పడి కరము వొలిచె 

జంట మెటు(గులతో నెబిసంజకెంపు । గదుర( జెలువొందు మొగికుల గమియు( బోలె. 44 


ప్రతిపదార్థం: తొడవులు= నగలు; ఒప్పారన్‌= అందంగా ఉండగా; నెత్తుటన్‌= నెత్తురులో; తోంగి= పార్టాడి; పెక్కు గజములు= 
ఏనుగుల గుంపు; ఒక్క ఎడన్‌+అ పడి= ఒక్కచోటనే పడి; జంట మెణుగులతోన్‌= మెరుపుల జతతో; నెబిసంజ= నిండు 
సంధ్య; కెంపు= ఎర్రదనం; కదురన్‌= ఎక్కువగా; చెలువొందు= అందమయిన; మొగిళుల గమియున్‌= మేఘాల సమూహం; 
పోలెన్‌= వలె; కరము= మిక్కిలి; పొలిచెన్‌= ఒప్పారింది. 

తాత్సర్యం: (యుద్దరంగంలో) నెత్తుటిలో పొర్ణాడు ఏనుగుల గుంపు ఒక్కచోటనే పడి ఉన్నది. (ఆ దృశ్యం) 
చూడటానికి మెరుపులతో కూడిన నిండు సంధ్యతో ఒప్పిన మేఘమాలవలె ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు గనుపుకొట్టు కవ్వడికి నోహటింపక నీ సైనికులు పైపయిం గ్రమ్మి వివిధాస్త్రశస్త్రంబు లతనిపై( గురియ 
నతండు హస్తిహస్తంబుల నశ్వశరీరంబుల రథిక సారథి రధావయవంబుల. బదాతి గాత్ర ఖండంబులం 
బ్రథన భూమిం గప్పె; నట్టియెడ మణియును. 45 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కనుపుకొట్టు= ఖండిస్తూ ఉన్న; కవ్వడికిన్‌= అర్జునుడికి; ఓహటింపక= వెనుదీయక; నీ 
సైనికులు; పైపయిన్‌+(క్రమ్మి= మీద మీద (క్రమ్ముకొని; వివిధ+అస్త్రశస్త్రంబులు= అనేకములైన బాణాలను; అతనిపైన్‌= ఆ 
అర్జునుడిమీద; కురియన్‌= కురిపించగా (వానవలె); అతండు= అర్జునుడు; హస్తి= ఏనుగుల; హస్తంబులన్‌= తొండాలతో; 
అశ్వశరీరంబులన్‌= గుర్రాల శరీరాలతో; రథిక= సైనికుల; సారథి= సారథుల; రథ= రథముల; అవయవంబులన్‌= శరీరభాగాలతో; 
పదాతి= కాల్చలాల; గాత్ర= శరీరాల; ఖండంబులన్‌= ముక్కలతో; ప్రథన భూమిన్‌= యుద్దరంగాన్ని; కప్పెన్‌= కప్పివేశాడు; 
మజీయును= ఇంకను. 
తాత్సర్యం: తమ సైన్యాన్ని తుండెతుండెములుగా అర్జునుడు చీలుస్తూ ఉండగా వెనుదీయక మన సైనికులు అతడి 
మీద అనేక బాణాలను వర్షంవలె కురిపించారు. అపు డాతడు (మన) కాల్చ్బలముల ఏనుగుల తాండాలను, 
గుర్రాలశరీరాలను, రథికులనూ సారథులను, రథభాగాలను, ముక్కలుముక్కలుగా చేసి, వాటితో యుద్దభూమిని 
కప్పివేశాడు. 
క _ 'పార్టుండు వేండీ? పొదువుడు; । బార్జుండ యెట వోయె దింక? బార్జుండ! రావే; 
పార్భుండ! యిక్కడ నెయ్డుము । పార్టుని( బట్టు. డను నులివు బహుళం బయ్యెన్‌. 46 
ప్రతిపదార్థం: పార్టు(డు వేండీ?= పార్టు డెక్కడ?; పొదువుండు= క్రమ్ముకొనండి; పార్టు(డ!= అర్జ్హునా!; ఎటు పోయెదు+ఇంకన్‌= 
ఇంక ఎక్కడకు పోతావు?; పార్టుడ! రావే= అర్జునా! రమ్ము; పార్టు(డ!= అర్జునా!; ఇక్కడ= ఈ చోట; ఎయుము= వెంబడించుము; 
పార్టునిన్‌ పట్టుండు= అర్జునుడిని పట్టుకొనండి; అను ఉలివు= అనే శబ్దం; బహుళంబు+అయ్యెన్‌= ఎక్కువయింది. 
తాత్సర్యం: 'అర్జునుడెక్కడ? అర్జునా! ఇంక ఎక్కడకు పోతావు? అర్జునా! రా; అర్జునుడిని ఇక్కడ వెంబడించండి. 
అర్జునుడిని పట్టుకొనండి” అనే కలకలం ఎక్కువైనది. 
వ. ఇవ్విధంబున సంకులసమరంబుగా. బెక్కు లట్ట లాడ నమ్మోహరంబు వోక పెనంగిన. 47 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ పైప్రకారంగా; సంకుల సమరంబుగాన్‌= దొమ్మిపోరు జరుగగా; పెక్కులు= అనేకములైన; 
అట్టలు+ఆడన్‌= తల తెగిన శరీరాలు ఆడుతూ ఉండగా; ఆ+మోహరంబు= ఆ సైన్యం; పోక= వెనుకకు తగ్గకుండా; పెనంగినన్‌= 
యుద్దం చేయగా. 
తాత్పర్యం: ఈ రీతిగా తీవ్రయుద్దం జరిగింది. తలలు తెగిన మొండెములు ఆడాయి. ఐనా ఆ కొౌరవసైన్యం 
వెనుదీయకుండా పోరాడగా. 


సీ. అలిగిన గాండీవి యమ్ము లొక్కున్మడి । ముందటి దెసను బిఖిందివలన 


వలపట దాపట సెలలు పె కృవిసిన । తెటి(గునC గవిసిన విటుగు విల్లు 
దునియు ఖడ్గంబును దొరంగు నెత్తురు మొగ్గు । నేనుంగు6 బడుకాలు మానిసియును 
డొల్లుగుట్టింబును ద్రెక్ళుతేబును గూలు । రథికుండు నొటిగు సారధియు నైన 


తే.  మరలె దుర్మర్షణు(డు దోన తెరలె సేన । యపుడు సమ్మెట కోలల నంకుశముల. 
జేటుకోలల వ్రేటుల నీబతాటి | యదలుపుల వాహనంబులు సెదరి పఅచె. 48 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 337 


ప్రతిపదార్థం: అలిగిన= కోపగించిన; గాండీవి= అర్జునుడి; అమ్ములు= బాణాలు; ఒక్క+ఉమ్మడి= ఒక్కపెట్టున; ముందటి 
దెసను= ముందరను; పిజీందివలన= వెనుకను; వలపటన్‌= కుడిప్రక్కను; దాపటన్‌= ఎడమ॥(ప్రక్కను; సెలలు= బాణాలు; పెక్కు= 
దండిగా; అవిసిన= విరిసిన; తెజు(గునన్‌= విధంగా; కవిసినన్‌= (క్రమ్ముకొనగా; విణుగు విల్లున్‌= ముక్కలయ్యే ధనుస్సులు; 
తునియు= వియుగు; ఖడ్గంబును= కత్తియును; తొరగు నెత్తురు= ప్రవహించే నెత్తురు; మొగ్గు= ఒరిగిపడే; ఏనుంగు= ఏనుగులు; 
పడు కాలుమానిసియును= (క్రిందపడే కాల్చ్బలమును; డొల్లు గుజ్జంబును= దొర్లే గుర్రం; త్రెళ్ళు= పడిపోయిన; తేజును= 
రథమును; కూలు రథికుండున్‌= పడిన వీరుడును; ఒజగు సారథియున్‌= (ప్రక్కకు ఒరిగిపడు సారథియూ; అయినన్‌= కాగా; 
దుర్మర్షణుడు మరలెన్‌= దుర్మర్షణుడు వెనుకకు మళ్ళాడు (వెన్నిచ్చాడు); తోన= వెంటనే; సేనతెరలెన్‌= సైన్యం తొలగింది; 
అపుడు= ఆ సమయాన; సమ్మెటకోలలన్‌= సమ్మెటవంటి అమ్ములతోను; అంకుశములన్‌= అంకుశాలతోనూ; చేణు= దగ్గర 
అయిన; కోలల |వ్రేటులన్‌= అమ్ముల దెబ్బలతో; ఈణతాణ= పరుషమైన; అదలుపులన్‌= బెదరింపులతో; వాహనంబులు= 
(సైనికుల) వాహనాలు; చెదరి= చెదరిపోయి; పజచెన్‌= పరుగుతీశాయి. 

తాత్సర్యం: కోపగించిన అర్జునుడి బాణాలు ఒక్కసారిగా ముందు వెనుకల, కుడియెడమల, చాలా ఎక్కువగా 
(క్రమ్ముకొన్నవి. అందువలన మనవారి విండ్లు విరిగిపోయాయి. నెత్తుటి ప్రవాహంలో కత్తులు తునిగిపోయాయి, 
చతురంగ బలాలూ కూలిపోయాయి. వీరులు, సారథులు పడిపోగా దుర్మర్షణుడు వెన్నిచ్చి తొలగిపోగా, 
సమ్మెటపోటువంటి అంకుశాల పోట్టతోనూ, బాణాల దెబ్బలతోనూ, పరుషమైన అదలింపులతోను (మన) వాహనాలన్నీ 
చెల్టాచెదరయ్యాయి. 


క అనుటయు ధృతరాస్తుండి । టను సూతతనూజుతోడ “నప్పుడు నరు మా 
ర్కొన నెవ్వం డేనిం గలిగెనో? | చనిరో యందటును ద్రోణు జంటకు భితిన్‌? 49 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (సంజయుడు) ఆ విధంగా చెప్పగా; సూత తనూజుతోడన్‌= సంజయుడితో; ధృతరాఘ్ర్రడు+ఇట్టు+అనున్‌= 
ధృతరాష్ట్ర డీ విధంగా అన్నాడు; అపుడు= ఆ సమయాన; నరున్‌= అర్జునుడిని; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; ఎవ్వండేనిం గలిగెనో?= 
ఎవ్వడైనా ఉన్నాడా?; అందణును= అంతమందీ; భీతిన్‌= భయంతో; |ద్రోణు జంటకున్‌= ద్రోణుడి జతకు; చనిరో?= వెళ్ళినారా? 
తాత్పర్యం: సంజయుడు చెప్పిన దానిని విని, ధృతరాష్ట్రుడు ఇట్లా అడిగాడు: “అర్జునుడిని ఎదుర్కొనటానికి 
ఎవరైనా మిగిలారా లేక భయంతో అంతమందీ (ద్రోణుడి జతకై ఆయన వద్దకు పరుగెత్తారా? 


చఉ. నావుడు నాతండమ్మనుజనాథున కిట్లను 'నట్టిచోట దం 

తావళరాజి మున్నుగ నుదాత్త గుణ స్వన ఘంటికా మహా 

రావము లుల్లసిల్ల సమరప్రియు. బాందవసింహు. దా(కి య 

స్తావళిం గప్పె దీప్తముఖు(డై యువరాజు మహాద్ధుతంబుగన్‌. 50 
ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆతండు= సంజయుడు; మనుజనాథునకున్‌+ఇట్లనున్‌= ధృతరాష్ట్రుడితోడ ఈ విధంగా 
అన్నాడు; అట్టిచోటన్‌= ఆ సందర్భంలో; దంతావళరాజి= ఏనుగుల సమూహం; మున్నుగన్‌= తనకు ముందుగా రాగా; ఉదాత్త= 
గంభీరమైన; గుణస్వన= అల్లైత్రాటి శబ్దాలూ; ఘంటికామహారావములు= ఏనుగులపై (వ్రేలాడవేసి ఉంచే గంటలనాదాలూ; 
ఉల్లసిల్లన్‌= ఎక్కువకాగా; యువరాజు= దుశ్శాసనుడు; దీప్తముఖు(డు+ఐ= (కోపంతో) వెలిగేముఖంతో; సమరప్రియున్‌= 
యుద్దంమీద ఆసక్తికలవాడైన; పాండవసింహున్‌= అర్జునుడిని; తాంకి= ఎదుర్కొని; మహాద్భుతంబుగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; 
అ(స్రావళిన్‌= బాణసమూహంతో; కప్పెన్‌= కప్పివేశాడు. 
తాత్సర్యం: (ధృతరాష్ట్ర డా విధంగా అనగానే) సంజయుడు ధృతరాష్ర్రుడితో ఇట్టా అన్నాడు: ఆ యుద్ద 
భూమిలో తన ముందున్న ఏనుగుల సమూహాల ఘంటానినాదాలు, వీరుల ధనుష్టంకారాలు ముమ్మరంకాగా 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


యువరాజైన దుశ్శాసనుడు భయంకరంగా వెలిగిపోతూ, యుద్ద ప్రియుడైన అర్జునుడిని మహాద్భుతంగా 

ఎదుర్కొన్నాడు. 

వ. ఇట్లుదుశ్మాసనుండు దలపడినం గ్రోధావేశంబునం బెలుచ నవ్వి కవ్వడి దేవదత్తం బొత్తి గాందీవ జ్యానినాదంబు 
రోదసీ కుహరంబున మేదురంబుగా. జిత్రంబులగు రథయాతాయాతంబులనుం బటుబాణ పాతంబులను 
నగ్గజంబులు వెగడుపడి పంక నిమగ్నంబులుం బోలె నిశ్చేష్టితంబులుగా6 దదారోహకుల తలలు డొల్లుచప్పుళ్ళు 
మహావాత పతితంబు లగు తాళఫలంబుల రవంబు ననుకరింప మటియును గరవాల గదాధనుసాయక 
సహితంబులగు బాహువులు బహువిధ మహానాగంబుల భంగి రణభూమి నభిరామ ఘోరంబుగా ననేక 
ప్రకార క్రూరశరంబులు దాంకి తునియు రూపును రుధిరంబు దొర(గు రూపును నొటిలు రూపును ద్రుళ్ళి 
కెడయురూపును దూంగు రూపును బడి పొరలు రూపును నెత్తురు గ్రక్కురూపును జిక్కురూపును రూపుసెడు 
రూపును నై కరి తురగ నర నికరంబులు వికలంబులుగా విజృంభించిన నతని సంరంభంబు సైరింపం జాలక 
సబలంబుగా నయ్యువరాజు వాటిన వెనుకొని యప్పాండవ మధ్యముండు. 51 


ప్రతిపదార్హం: ఇట్లు దుళశ్ళాసనుండు తలపడినన్‌= ఈ విధంగా (అనగా ముందు పద్యంలో చెప్పిన మాదిరి) దుశ్శాసనుడు 
ఎదుర్కొనగా; (క్రోధ+ఆవేశంబునన్‌= కోపంతో కూడిన సంరంభంతో; పెలుచ నవ్వి= పెద్దగా నవ్వి; కవ్వడి= అర్జునుడు; 
దేవదత్తంబు+ఒత్తి= దేవదత్తమనే పేరున్న తన శంఖాన్ని పూరించి; గాండీవ జ్యా నినాదంబు= గాండీవంయొక్క అల్లైత్రాటి శబ్దం; 
రోదసీ కుహరంబునన్‌= గుహవంటిదైన భూమ్యాకాశ మధ్యభాగంలో; మేదురంబు కాన్‌= దట్టంకాగా; చిత్రంబులు+అగు= 
ఆశ్చర్యకరమైన; రథయాతాయాతంబులను= తేరుల పోకయును రాకయును; పటుబాణ పాతంబులను= తీవ్రమైన బాణములపాటును; 
ఆ+గజంబులు= ఆ ఏనుగులు; వెగడుపడి= భయపడి; పంకనిమగ్నంబులున్‌+పోలెన్‌= బురదలో కూరుకొనిపోయిన వాటి 
మాదిరిగా; నిశ్చేష్టితంబులు కాన్‌= చైతన్యరహితాలు కాగా; తదారోహకుల= ఆ ఏనుగుల మీద ఎక్కినవారి; తలలుడొల్టు చప్పుళ్ళు= 
దొర్లే తలలు చేసే చప్పుళ్ళు; మహావాత= పెనుగాలిచేత; పతితంబులగు తాళఫలంబుల= రాలిపడే తాటిపండ్ల; రవంబులన్‌= 
శబ్దాలను; అనుకరింపన్‌= అనుసరించగా; మటీయును= ఇంకను; కరవాల= కత్తులు; గదా= గదలు; ధనుస్సాయక= విల్లమ్ములతో; 
సహితంబులు+అగు= కూడుకొన్న; బాహువులు= చేతులు; బహువిధమహానాగంబుల భంగిన్‌= అనేక రకాలైన పెనుపాముల 
వలె; రణభూమి= యుద్ధరంగం; అభిరామ= అందానికి; ఘోరంబుగాన్‌= భయంకరంగా; అనేక (ప్రకార= నానావిధాలైన; 
'కూరశరంబులు= వాడిబాణాలు; తాంకి= తగిలి; తునియు రూపును= తునిసిన ఆకారమును; రుధిరంబు= రక్తము; తొరంగు= 
ప్రవహించు; రూపును= ఆకారమును; ఒజిలురూపును= రోదించే ఆకారమును; త్రుళ్ళి= ఎగిరిపడి; కెడయురూపును= చచ్చే 
ఆకారమును; తూగురూపును= నిద్రపోయినట్టు తూగే ఆకారమును; పడి పొరలురూపును= (క్రిందపడి పొర్జాడే ఆకారమును; 
నెత్తురు (క్రక్కురూపును= నెత్తురు |క్రక్కే ఆకారమును; చిక్కురూపును= కృశించిన ఆకారమును; రూపుసెడు రూపును= ఆకారం 
చెడిన రూపును; కరి తురగ నర నికరంబులు= ఏనుగులు, గుర్రాలు, పదాతి సైన్యాల గుంపులు (చతురంగ బలా లని భావం); 
వికలంబులుగాన్‌= ముక్కలయ్యేటట్టు; విజృంభించినన్‌= అర్జునుడు చెలరేగగా; అతని సంరంభంబు= అర్జునుడి యుద్దాతిశయ 
గర్వాన్ని; సైరింపన్‌+చాలక= ఓర్వలేక; సబలంబుగాన్‌= ససైన్యంబుగా; ఆ+యువరాజు= ఆ దుశ్శాసనుడు; పాటినన్‌= పరుగెత్తగా; 
ఆ+పాండవమధ్యముండు= ఆ అర్జునుడు; వెనుకొని= తరిమి. 


తాత్సర్యం: ఆ విధంగా దుశ్శాసనుడు ఎదుర్కొనగా మిక్కిలి కోపంతో అర్జునుడు నవ్వి, దేవదత్తాన్ని పూరించి 
గాండివపు అల్లైత్రాటి టంకారం భూమ్యాకాశ మధ్యభాగంలో అలముకొనగా, దట్టంగా బాణాలు వేయగా, రథాలు 
అటు ఇటు పర్వెత్తగా, బాణాల తాకిడికి ఏనుగులు బురదలో మునిగినట్టు కదలలేక, వాటిమీద ఉన్న సైనికుల 
తలలు దొరలు చప్పుళ్ళు పెనుగాలికి క్రిందపడే తాటిపండ్లవలె ఉన్నాయి. అంతేకాక ఖడ్లాలతో, గదలతో, ధనుస్సులతో 
ఒప్పిన చేతులు పెనుపాములవలె ఉండి, రణభూమి భయంకరంగా ఉండింది. అనేక విధాలైన వాడి బాణాల తాకిడికి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 339 


తూనిగే రూపము, నెత్తురుకారే రూపము, రోదించే రూపము, ఎగిరిపడి చచ్చే రూపము, తూగిపడే రూపము, 
పడి పొర్ణాడే రూపము, నెత్తురు (క్రక్కేరూపము, కృశించే రూపము, ఆకారం చెడిన రూపము పొంది - ఏనుగుల, 
గుజ్టాల, సైనికుల సమూహాలు ముక్కలయ్యేటట్టుగా అర్జునుడు విజృంభించగా. అతడి ధాటికి తట్టుకోలేక 
దుశ్శాసనుడు తన సైన్యంతో పరుగెత్తుతూ ఉంటే, అర్జునుడు వెంటబడి తరిమికొట్టాడు. 


చ. _ “నిలు నిలు మెందు. బో గలవు? నీ విటు వాటిన జావు దప్పునే? 
యలవు( జలంబు( బోవిడిచి యా సభ నించుక శంక లేక నీ 
పలికిన యన్నియున్‌ మటిచి భంగపు( జచ్చుట దెచ్చికొంటి పె 
ద్దలు వగంబొంద, నన్నకును దమ్ములకున్‌ దలవంపుగా నిసీ!' 52 


ప్రతిపదార్థం: నిలుము, నిలుము+ఎందున్‌+పోన్‌+కలవు?= ఆగాగుము ఎక్కడకు పోయెదవు?; నీవు+ఇటు పాజినన్‌= నీవు 
ఈ విధంగా పరుగెత్తితే; చావుతప్పునే= చావు తప్పిపోవునా?; అలవు= బలమును; చలంబు= పంతమును; పోవిడిచి= వదలి; 
ఆ సభన్‌= జూదమాడిన సభలో; ఇంచుక శంకలేక= ఒకింత అనుమానం లేకుండా; నీ పలికిన అన్నియున్‌= నీవు (పేలిన ప్రేలాపనలు 
(మాటలు) అన్నీ; మజచి= మరచిపోయి; పెద్దలు వగపొందన్‌= ఇంటిలో పెద్దలు దుఃఖపడగా; అన్నకును తమ్ములకున్‌= స్‌ 
అన్నదమ్ములకు; తలవంపుగాన్‌= సిగ్గుచేటుగా; భంగపు+చచ్చు ట= అవమానంతో కూడిన చావును; తెచ్చికొంటి(వి)= తెచ్చు 
కొన్నావు; ఇసీ= చీ! 


తాత్పర్యం: 'ఓ దుశ్ళాసనా! నిలు నిలు. ఎక్కడకు తప్పించుకొని పోయెదవు? నీవీ మాదిరి పరుగెత్తితే చావు 
తప్పుతుందా? బలమునూ, పట్టుదలనూ వదలి, సభలో జంకు లేకుండా మాటాడిన నీ మాటలను మరచి, పెద్దలు, 
దుఃఖించగా, అన్నకు, తమ్ములకు తలవంపు కలిగేటట్టుగా, అవమానంతో కూడిన చావు తెచ్చుకొన్నావు. ఛీ! 


విశేషం: తిక్కనామాత్యుని నాటకీయ సంభాషణా చాతుర్యం ఈ పద్యంలో వ్యక్తమవుతూ ఉన్నది. 


వ. అని పలుకుచు నీకొడుకు పెడతలయు వెన్నును బదితూపుల నేపారి యేసిన నతండు మరలియుం జూడక 
ద్రోణాచార్యుం జూచుచుం బాజె; బీభత్సుండును సైంధవుని దెసకు మనసునిగుడ మనమొనపయి నడచి 
యగ్రభాగంబున నున్న యగ్గురుం గనుంగొని యనతి దూరంబున నిలిచి నమస్కరించి కృష్ణుం డనుమతి 
సేయ జేతులు మొగిచి యి ట్లనియె. 53 


ప్రతిపదార్థం: అని పలుకుచున్‌= పై విధంగా హెచ్చరిస్తూ; నీ కొడుకు= నీ కుమారుడైన దుశ్ళాసనుడి; పెడతలయు= తలవెనుక 
భాగాన; వెన్నును= వీపును; పదితూపులన్‌= పది వాడి బాణాలతో; ఏపారి= అతిశయించి; ఏసినన్‌= కొట్టగా; అతండు= ఆ 
దుశ్శాసనుడు; మరలియుంజూడక= తిరిగి చూడక; (ద్రోణాచార్యున్‌ చూచుచున్‌= (ద్రోణాచార్యులవారిని చూస్తూ; పాటెన్‌= 
పరుగెత్తాడు (అనగా ఆనాటి సేనానాయకుడైన (ద్రోణుడి దగ్గరకు సహాయానికై పరుగెత్తాడు); బీభత్సుండును= అర్జ్హునుడునూ; 
సైంధవుని దెసకున్‌= సైంధవుడున్న దిక్కునకు (వానిమీదికి); మనసు నిగుడన్‌= మనసుపోగా; మనమొనపయి నడచి= మన 
సేనమీదకు వచ్చి; అగ్రభాగంబునన్‌+ఉన్న= మొన మొదటిలో ఉన్న; ఆ+గురున్‌+కనుంగొని= ఆ గురువైన ద్రోణాచార్యుడిని 
చూచి; అనతి దూరంబునన్‌ నిలిచి= దగ్గరగా నిలిచి; నమస్కరించి= దండంపెట్టి; కృష్ణుండు+అనుమతి చేయన్‌= శ్రీకృష్ణుడు 
ఉత్తరువీయగా; చేతులు మొగిచి= నమస్కారం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని అర్జునుడు హెచ్చరిస్తూ నీ కుమారుడైన దుశ్చాసనుడి తలవెనుకా వీపుమీదా పదిబాణాలతో కొట్టి, 
దుశ్శాసనుడు తిరిగి చూడకుండా గురువుగారైన ద్రోణాచార్యుడి చాటుకు పరుగెత్తేటట్టు చేశాడు. అర్జునుడు తన 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సు సైంధవుడున్న దిక్కుకు పోగా అటు పోవటానికి ప్రయత్నిస్తూ, కృష్ణానుమతితో ఆచార్యుడికి చేతులు 
జోడించి ఈ విధంగా అన్నాడు: 


అర్జును(డు ద్రోణునిచే ననుజ్ఞాతుండై మొగ్గరంబు సొచ్చుట (సం.7-66-1) 


ఉ.  *మేలుదలంపు శోభనము మేకొని చేయుము నాకు. బాండుభూ 

పాలుని ధర్మనందనుని పంకజనాభుని యట్ల కావె! మ 

త్పాలన వృత్తి కీవు నిను బ్రార్థన సేసి భవత్త్ససాద లీ 

లాలసితుండ నై మొన దలంకంగ6 జొచ్చెద భూసురోత్తమా!' 54 
ప్రతిపదార్థం: భూసురోత్తమా!= |బ్రాహ్మణ[శ్రేష్టుడా!; మేలుదలంపు= నా మేలును తలచుకొనుము; నాకున్‌= నాకు; శోభనము= 
మంచిని; మేకొని చేయుము= సమ్మతితో చేయుము; నాకు; పాండుభూపాలుని, ధర్మనందనుని, పంకజనాభుని అట్టు+అ కావె?= 
నాకు (మీరు) పాండురాజు; ధర్మరాజు, శ్రీకృష్ణు డెట్టో అట్లే కదా?; ఈవు= నీవు; మత్సాలనవృత్తిన్‌= నన్ను కాపాడటానికి; నినున్‌ 
ప్రార్థన చేసి= నిన్ను వేడుకొని; భవత్‌+(ప్రసాద= నీ యను[గ్రహమనే; లీలా= విలాసంచేత; లసితుండను+ఐ= వెలుగుతూ; మొనన్‌= 
సేనావ్యూహమును; తలంకంగన్‌= భయపడేటట్టుగా; చొచ్చెదన్‌= చొచ్చుకొని పోతాను. 
తాత్సర్యం: 'ఓ (బ్రాహ్మణ॥శ్రేష్టుడా! నన్ను కాపాడటంలో మీరు పాండురాజు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు ఎట్లో, అట్లే 
కదా! నా మేలును మనసులో భావించి నన్ను కాపాడు మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దయచేత ఈ సేనావ్యూహాన్ని 
భయపడేటట్టుగా చేసి మొగ్గరంలోకి ప్రవేశిస్తాను.” 
క. “నను నశ్వత్చామను నీ | వనఘా! సరికూర్షి( బెనిచి తట్లగుటను ద్రో 

హిని సైంధవు( జంప6ంగం బూ । నిన నా యుచిత ప్రతిజ్ఞ నెఐపుము కరుణన్‌.” 55 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; ననున్‌= నన్నూ; అశృత్తామను= అశృత్తామనున్నూ; సరికూర్మిన్‌+పెనిచితి= సమానమైన 
ప్రేమతో పెంచావు; అట్టు+అగుటన్‌= ఆ కారణం చేత; (ద్రోహిని= (ద్రోహం చేసిన; సైంధవున్‌= సైంధవుడిని; చంపంగన్‌= 
చంపటానికి; పూనిన నా ఉచిత ప్రతిజ్ఞన్‌= ఆరంభించిన న్యాయమైన నా శపథాన్ని; కరుణన్‌= దయతో; నెజపుము= నెరవేర్చుము. 
తాత్పర్యం: 'పుణ్యాత్మా! నన్నూ అశ్వత్భామనూ సమానమైన ప్రేమతో పెంచావు. (ద్రోహి అయిన సైంధవుడిని 
చంపటానికి నేను చేసిన (ప్రతిజ్ఞ నెరవేరేటట్ట్లు చేయుము. 
తే. “అనుడుం బిన్నన వ్వొాలయ(గ నస్త్రగురుండు । నరునిపై( జూడ్కి నాటించి 'నన్ను గెలువ 

కెట్లు సైంధవు( జేరెదం చేసె రథ్య । ములును హరియును నతండు నమ్ముల మునుంగ. 56 
ప్రతిపదార్థం: అనుడున్‌= ఆ విధంగా అర్జును డనగా; పిన్ననవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= కలుగగా; అస్త్రగురుండు= 
ధనురాచార్యుడు; నరునిపైన్‌+చూడ్కి నాటించి= అర్జునుడిని చూచి; నన్ను గెలువక= నన్ను జయింపకుండా; ఎట్టు= ఏ విధంగా; 
సైంధవున్‌+*చేరెదు?= సైంధవుడి దగ్గరకు పోగలవు?; అంచున్‌= అని అంటూ; రథ్యములును= గుర్రాలు; హరియును= 
శ్రీకృష్ణుడును; అతండున్‌= అర్జునుడును; అమ్ములన్‌ మునుంగన్‌= బాణవర్షంలో మునిగిపోగా; ఏసెన్‌= వేశాడు. 

ల్‌ జ 0౫ 

తాత్సర్యం: అర్జునుడు సైంధవుడిని చంపటానికి ఆచార్యుడి అనుమతి కోరాడు. అందు కాయన చిరునవ్వుతో 
“నన్ను గెలువకుండా సైంధవుడిని నీవు ఎట్లా సమీపిస్తావు?” అని చెపుతూ గుర్రాలనూ, శ్రీకృష్ణుడినీ, అర్జునుడినీ 
బాణవర్షంలో ముంచాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 341 


వ. _ఇత్రెటుంగున నేయుటయు నని సేయుటకై య మ్మహాత్మునకు విజ్ఞాపనంబు సేసి. 57 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఏయుటయున్‌= బాణాలను ప్రయోగించగా; అని= యుద్దం; చేయుటకై= 
చేయటానికి; ఆ+మహాత్మునకున్‌= ఆ గొప్పవాడైన (ద్రోణాచార్యుడికి; విజ్ఞాపనంబు+చేసి= మనవి చేసి. 

తాత్సర్యం: పై విధంగా (ఆచార్యుడు) తమ్ము బాణవర్షంలో ముంచివేయగా; యుద్దం చేయటానికి ఆయన 
అనుమతి కోసం అర్జునుడు (ప్రార్థించాడు. 


విశేషం: ధర్మయుద్ధం కనుక గురుడి ఆమోదంతో యుద్దంచేద్దామని అర్జునుడు ఆయన అనుమతి కోరాడు. 


క అనుమతు(డై విజయుం డా । తనిమీ(ద నిశాత విశిఖ తతి వబపి రయం 
బున నవ నారాచము లే । సిన నడుమన నటికె నతడు శీఘ్రత మెజియన్‌. 58 


ప్రతిపదార్థం: అనుమతు(డై= అనుమతిని పొంది (ద్రోణాచార్యుని ఉత్తరువును పొంది); విజయుండు= అర్జునుడు; ఆతని 
మీ6దన్‌= ద్రోణుడిమీద; నిశాత విశిఖతతి= వాడి బాణాల సమూహం; పజుపి= వేసి; రయంబునన్‌= శీఘ్రంగా; నవనారాచములు= 
తొమ్మిది బాణాలను; ఏసినన్‌= వేయగా; అతండు= ఆ (ద్రోణుడు; శీఘ్రత= వడి; మెణయన్‌= బయలుపడగా; నడుమన= 
మధ్యలోనే; నజకెన్‌= (త్రుంచివేసెను. 

తాత్పర్యం: (ద్రోణుని అనుమతిపొంది అర్జును డాతడిని తొమ్మిది బాణాలతో కొట్టటానికి ప్రయత్నించాడు. 
(ద్రోణుడు తన వడి (ప్రకాశించగా ఆ బాణాలను నడుమనే త్రుంచివేసినాడు. 


తే. నటికి తోడన హరిమేను నరుని యొడలు । నేయ గురువిల్లు విఖుగంగ నేయ దలంచె 
న కిరీటి యాలోనన యతని మౌర్వి । వికలముగ జేసి నాధనుర్వేదవిదుండు. 59 

ప్రతిపదార్థం: ఆ ధనుర్వేదవిదుండు= ధనుర్వేదంలో ప్రవీణుడైన ఆ ద్రోణాచార్యుడు; నజికి= (అర్జునుడు వేసిన) బాణాలను 
నటికి; హరిమేను= శ్రీకృష్ణుడి శరీరాన్ని; నరుని యొడలు= అర్జునుడి శరీరాన్ని; ఏయన్‌= కొట్టగా; ఆ+కిరీటి= అర్జునుడు; 
గురువిల్లున్‌= ఆచార్యుడి వింటిని; విణుగంగన్‌= ముక్కలయ్యేటట్టుగా; ఏయన్‌+తలంచెన్‌= బాణాలను ప్రయోగించగా 
తలచుకొన్నాడు; ఆలోనన= అంతలోనే; అతని మౌర్వి= ఆ అర్జునుడి అల్లైత్రాడును; వికలముగన్‌+చేసెన్‌= ముక్కలు చేశాడు. 
తాత్సర్యం: ధనుర్విద్యావేత్త అయిన [ద్రోణాచార్యుడు అర్జునుడి బాణాలను నరకి, శ్రీకృష్ణుడి మీద, అర్జునుడి మీద 
బాణాలు వేయగా, అర్జునుడు ఆచార్యుని ధనుస్సును విరువ దలచుకొన్నాడు, అంతలోనే ఆచార్యుడు అర్జునుడి 
అల్లైత్రాటిని నిరుపయోగంగా చేశాడు. 


విశేషం: యుద్దరంగంలో వీరుని మెలకువను వేగాన్నీ తెలియజేస్తూ ఉన్నది ఈ వర్ణన. 


క రహితగుణచాపు(డగు న। య్యహితాంతకు. బొదివె కేశవాశ్వ పతాకా 

సహితంబుగ రుచిర స్మిత । మహితు( డగుచు న గ్గురుండు మార్గణ వితతిన్‌. 60 
ప్రతిపదార్థం: రహితగుణచాపుండు+అగు= అల్లైత్రాడులేని విల్లు కలవాడైన; ఆ+అహితాంతకున్‌= శత్రువులను చంపే ఆ 
అర్జునుడిని; కేశవ= శ్రీకృష్ణుడితోనూ; అశ్చపతాకా సహితంబుగన్‌= గుర్రాలతోను, జెండాతోనూ; రుచిరస్మిత మహితుండు+అగుచున్‌= 
ఒప్పిదమయిన చిరునవ్వుతో నిండినవాడై; మార్గణవితతిన్‌= అమ్ముల సమూహంతో; ఆ+గురుండు= ఆ గురుడు; పొదివెన్‌=కప్పాడు. 


తాత్పర్యం: తునిగిన వింటినారి కలవాడూ, శత్రుసంహారకుడూ అయిన అర్జునుడిని శ్రీకృష్ణసహితంగా గుర్రాలూ, 
పతాకమూ కప్పుబడే విధంగా, ఒక చిరునవ్వుతో (ద్రోణుడు తన బాణ సమూహంతో కప్పివేశాడు. 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబునం గుంభసంభవుండు విజృంభించిన వివ్వచ్చుం డలిగి సజ్యశరాసనుండై యాధనురాచార్యుం 
బటు బాణ విసరవేగంబున నతిక్రమించి కెలంకుల బలంబుల నాక్రమించిన. 61 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కుంభసంభవుండు= (ద్రోణుడు; విజృంభించినన్‌= చెలరేగగా; వివ్వచ్చుండు= 
అర్జునుడు; అలిగి= కోపించి; సజ్యశర+ఆసనుండు+ఐ= అల్లైత్రాడు బిగించిన విల్లు కలవాడై; ఆ+ధనురాచార్యున్‌= ఆ ద్రోణుడిని; 
పటుబాణ విసరవేగంబునన్‌= బలమైన బాణాల సమూహం ప్రయోగించే వేగంతో; అతి(క్రమించి= దాటి; కెలంకుల బలంబులన్‌= 
ప్రక్కన ఉన్న సేనలను; ఆ(క్రమించినన్‌= వశపరుచుకోగా. 


తాత్సర్యం: ద్రోణాచార్యు డా విధంగా విజృంభించగా, అర్జునుడు తన విల్లుకు అల్లెత్రాడు బిగించి ఎక్కుపెట్టి 
అనేక బాణ సమూహాలతో (ద్రోణాచార్యుడిని దాటి వేగంగా ప్రక్కన ఉన్న సైన్యాన్ని ఆ(క్రమించుకోగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ, కులిశంబు తా(కున కూలిన కులపర్వ | తంబుల కరణి మత్త ద్విపములు 
బలుగాలి6 దూలిన జలధరపంక్తుల । చాడ్పున నుద్ధట స్యందనములు 
గీలుకాం డెడలింప గెడసిన బొమ్మల । కైవడి. బడు తురంగవ్రజంబు 
బెడిదంపు వట్లోడి( బడిన పేరడవి చం | దంబున బహుల పదాతి చయము 


తే. “వికటముగ ద్రెళ్ళె నలుగడ విచ్చె నొక్క। పెట్ట వెస డొల్లె నిల జాపకట్టు పడియెం 
జండ గాండీవ నిర్ముక్త శాత వివిధ | కాండ దారుణ ప్రహతుల( గౌరవేంద్ర!. 62 


ప్రతిపదార్థం: కౌరవేం[ద్ర!= కౌరవరాజా! (ధృతరాష్టా!); కులిశంబు తాంకునన్‌= వజ్రాయుధం దెబ్బకు; కూలిన= పడిపోయిన; 
కులపర్వతంబుల కరణిన్‌= సప్త కుల పర్వతాల మాదిరి; మత్తద్విపములున్‌= మదపుటేనుగులును; బలుగాలిన్‌= పెనుగాలికి; 
తూలిన= తూలిపడిన; జలధరపంక్తుల చాడ్పునన్‌= మేఘాలవరుసలవలె; ఉద్భటస్యందనములు= మిక్కుటమైన తేరులును; 
కీలుకాండు= సూత్రధారి; ఎడలింపంగన్‌= వదలిపెట్టగా; ఎడసిన= తొలగిపోయిన; బొమ్మలకైవడిన్‌= బొమ్మల మాదిరి; పడు= 
పడిపోయే; తురంగవ్రజంబున్‌= గుర్రాల సమూహమును; బెడిదంపు= భయంకరమైన; వట్టోడిన్‌= ప్రవాహంలో; పడిన= 
పడిపోయిన; పేరడవి= పెద్ద అడవి; చందంబునన్‌= మాదిరి; బహులపదాతిచయమున్‌= విస్తారమైన కాలి బంటుల గుంపును; 
వికటముగన్‌= వికారంగా; (త్రెళ్ళెన్‌= కూలింది; నలుగడన్‌= నలువైపులా; విచ్చెన్‌= విరిసిపోయింది; ఒక్కపెట్ట= ఒక్కమారుగా; 
వెసడొల్లెన్‌= శీఘ్రంగా దొర్లింది; ఇలన్‌= భూమి మీద; చాపకట్టుపడియెన్‌= చాపచుట్టవలె పడినది; చండ= భయమును కల్షించే; 
గాండీవ= గాండీవం నుండి; నిర్ముక్త= విడువబడిన; శాత= వాడి అయిన; వివిధకాండ= అనేకములయిన బాణముల; దారుణ= 
కఠినమైన; (ప్రహతులన్‌= దెబ్బలవలన; పడియెన్‌= పడిపోయింది. 


తాత్పర్యం: ఓ కౌరవరాజా! అర్జునుడి గాండీవం నుండి వెడలిన వాడి బాణాలు తాకుటచేత వజ్రాయుధం దెబ్బకు 
కూలే కొండల మాదిరి ఏనుగులు కూలినవి. పెనుగాలి తాకిడికి తూలిపోయే మేఘాల వలె తేరులు ఎగిరిపోయాయి. 
సూత్రధారి సళ్ళింపగా తునిసిపోయే బొమ్మలవలె గుర్రాలు పడ్డాయి. పదాతి సమూహం పెద్ద ప్రవాహంలో బడిన 
పెద్ద అడవి మాదిరి అయింది. ఈ సన్నివేశం చూడగా మొత్తం సైన్యం భూమిమీద చాపకట్టుగా పడినట్టయింది. 
ఆ. అడ్డుపడి గురుండు దొడ్డనారసము వ । క్షంబు దూటి నేయ సవ్యసాచి 

యొల్లం బోయి తెలిసి పెల్లేసి న కుంభ | జన్ముమీంద నిశితసాయకములు. 63 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 343 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అడ్డుపడి= అడ్డంగా వచ్చి (అర్జునుడి బాణాల నుండి సైన్యమును కాపాడటానికై); దొడ్డ= 
పెద్దదైన; నారసమున్‌= వాడి బాణాన్ని; వక్షంబు= గుండెలో; దూజన్‌+ఏయన్‌= దూసికొనిపోయేటట్లు కొట్టగా; ఒల్లన్‌+పోయి= 
మూర్చపోయి; తెలిసి= మూర్చనుండి తేరుకొని; సవ్యసాచి= అర్జునుడు; ఆ+కుంభజన్ముమీందన్‌= ఆ కుంభజన్ముడైన 
ద్రోణుడిమీద; నిశిత సాయకములు= వాడి బాణాలను; పెల్టు+ఏసెన్‌= ఎక్కువగా వేశాడు. 


తాత్పర్యం: అర్జునుడికి (ద్రోణుడు అడ్డుపడి, ఒక వాడి బాణంతో అర్జునుడి గుండె చీలేవిధంగా కొట్టాడు. 
ఆ దెబ్బకు అర్జునుడు మూర్చిల్లి, ఆపై తేరుకొని వాడి బాణాలను (ద్రోణుడి మీద గుప్పించాడు. 


వ. అతండును. 64 
తాత్సర్యం: ఆ (ద్రోణుడును. 


క, హరి నైదువిశిఖముల న । న్నరు డెబ్బదిమూ6ట గేతనము మూ(టను స 
త్వరు( డై యేయుచు శితశర । పరంపరలు తద్రథంబుపై. బరంగించెన్‌. 65 


ప్రతిపదార్థం: హరిన్‌+ఐదు విశిఖములన్‌= శ్రీకృష్ణుడిని అయిదు వాడి బాణాలతోను; ఆ+నరున్‌= ఆ యర్షునుడిని; డెబ్బది 
మూ(టన్‌= డెబభ్బిమూడు (బాణాల) తోను; కేతనమున్‌= ధ్వజమును; మూంటను= మూడింటితోను; సత్వరుండు+ఐ= 
తొందరకాడై; ఏయుచున్‌= కొట్టుతూ; శితశరపరంపరలు= వాడి బాణాల వరుసలు; తద్రథంబుపైన్‌= ఆ అర్జునుడి తేరుమీద; 
పరంగించెన్‌= వేశాడు. 


తాత్పర్యం: (ద్రోణుడు (సారథి అయిన) శ్రీకృష్ణుడి మీద అయిదింటినీ, అర్జునుడిమీద డెబ్బెమూడింటిని, 
తేరుటెక్కెంమీద మూడింటిని, అతి వేగంగా వేస్తూ వాడి బాణాల వరుసను అర్జునుడి తేరుమీద ప్రయోగించాడు. 


క. కరములు నిగుడంగ నొప్పెడు । తరణి. బొదువు వర్షదంబుదముక్రియ నట్లా 
స్పురితాస్తు( బార్జు నత్యు । ద్దుర బాణ సమగ్రుందైన ద్రోణు(డు వొదివెన్‌. 66 


ప్రతిపదార్థం: కరములు= కిరణాలు; నిగుడన్‌+ఒప్పెడు= వ్యాపించగా అందగించే; తరణిన్‌= సూర్యుడిని; పొదువు= (క్రము శకొనే; 
వర్షత్‌+అంబుదము క్రియన్‌= వర్షించే మేఘం మాదిరిగా; అట్టు= ఆ విధంగా; ఆ, స్ఫురిత+అ'స్తున్‌= ప్రకాశించే బాణాలు 
కలవాడైన ఆ; పార్టున్‌= అర్జునుడిని; అతి+ఉద్దుర= మిక్కిలి భయంకరమైన; బాణసమ(గ్రుండు+ఐ= బాణాలతో నిండినవాడైన; 
'రోణుండు= ద్రోణాచార్యుడు; పొదివెన్‌= క్రమ్ముకొన్నాడు. 


తాత్సర్యం: కిరణాలతో అందంగా కన్పించే సూర్యుడిని వర్షించే మేఘం (క్రమ్ముకొన్నట్టు, ప్రకాశించే బాణాలతో 
ఒప్పిన అర్జునుడిని మిగుల భయంకరమైన బాణాలతో కూడుకొని ఉన్న (ద్రోణాచార్యుడు కమ్ముకొన్నాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 


వ. పాొదివిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొందజాకృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు 
మునింగిన ట్లయ్యె; నిబ్ధంగి నక్కిరీటి కుమారుండయ్యును వృద్దుండగు గలశ భవునిం గడవంజాలక చిక్కువడి 
యున్నం జూచి విచారించి యచ్యుతుం డతని కి ట్లనియె. 67 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పొదివిన= (క్రమ్ముకొన్న; ఆ+గురు= ఆ ఆచార్యుడైన ద్రోణుడి; (ప్రాపునన్‌= అండతో; భవదీయ సైనికులు= 
నీ సేన; కొందణు= కొంతమంది; ఆ+కృష్ణులన్‌+చేరి= ఆ శ్రీకృష్ణార్ణునులను చేరి; పరాక్రమించుట= సామర్థ్యం చూపటం; 
గుండ్డుదేలి బెండ్లు మునింగినట్టు= గుండ్రాళ్ళు తేలి బెండులు నీటిలో మునిగిపోయిన విధంగా; అయ్యెన్‌= అయింది; ఈ+భంగిన్‌= 
ఈ విధంగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; కుమారుండు+అయ్యున్‌= వయసులో ఉన్నవాడయినప్పటికీ; వృద్దుండు+అగు= ముసలి 
అయిన; కలశభవున్‌= (ద్రోణుడిని; కడవన్‌+చాలక= అతి(క్రమించలేక; చిక్కుపడి ఉన్నన్‌= కష్టపడి ఉండగా; చూచి; విచారించి= 
యోచించి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అర్జునుడు (క్రమ్ముకోగా, ద్రోణుడి అండతో నీ సైనికులు కృష్ణార్ణునులను ఎదుర్కొని పరా(క్రమించటం 


బెండ్లు మునిగి గుండ్లు తేలాడినట్టుగా ఉన్నది. అపుడు యువకుడైనా అర్జునుడు ద్రోణాచార్యుడిని దాటి 
పోలేకపోయాడు. అపుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు: 


క  'రిత్త దడవు గాకుండంగ । నిత్తలి నాచార్యుతోడి యీ సుడిగి వెసం 

జొత్తము శకటవ్యూహము । చిత్తంబున నొండు దలయు సేర్పకు మింకన్‌. 68 
ప్రతిపదార్థం: రిత్త= వ్యర్థంగా; తడవు= ఆలస్యం; కాకుండ(గన్‌= కాకుండా; ఈ+తటిన్‌= ఈ సమయంలో; ఆచార్యుతోడి= 
ఆచార్యుడి మీది; ఈసు+ఉడిగి= అసూయ వదలివేసి; వెసన్‌= వెంటనే; శకట వ్యూహమున్‌= శకట వ్యూహంలోనికి; చొత్తము= 
ప్రవేశింతాము; చిత్తంబునన్‌= నీ మనస్సులో; ఒండుదల(పు= వేరే యోచనను; ఇంకన్‌ చేర్చకుము= ఇంక చేరనీయవద్దు. 
తాత్సర్యం: “అనవసరంగా ఆలస్యం కానీయకుండా ఇప్పు డాచార్యుడి మీది ఈసును వదలి, మనసులో వేరే 
యోచన లేకుండా ఈ శకటవ్యూహంలోనికి వెంటనే ప్రవేశించుదాము. 


అర్జునుండు ద్రోణాచార్యుల నతిక్రమించి కురుసైన్యంబు సొచ్చుట (సం. 7-66-30) 


చ. అనవుడు. గ్రీడి 'నీదు హృదయంబున నెయ్యది దోంచెం గృష్ట! దా 

నిన తగ జేయువాండి నని నెమ్మిగం బల్కినం బ్రీతి. గుంభజ 

న్మునకు( బ్రదక్షిణంబుగ సముద్ధతి నాతండు దేరు వోవ ని 

చ్చిన శరజాలముల్‌ వర(గ జేయుచు. బార్జుండు వోవుచుండంగన్‌. 69 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; క్రీడి= అర్జునుడు; కృష్ణ; నీదు హృదయంబునన్‌= నీ మనస్సులో; ఏ+అది 
తోంచెన్‌= ఏమి తోచిందో; దానిన= దానినే; తగన్‌+చేయువా(డన్‌= తగునట్టు చేస్తాను; అని నెమ్మిగన్‌+పల్కినన్‌= అని ప్రీతిగా 
చెప్పగా; ఆతండు= కృష్ణుడు; ప్రీతిన్‌= (ప్రేమతో; కుంభజన్మునకున్‌= (ద్రోణుడికి; సముద్దతిన్‌= గర్వంతో; (ప్రదక్షిణంబుగన్‌= 
సవ్యంగా; తేరుపోవనిచ్చినన్‌= తేరును పోనీయగా; శరజాలములన్‌= బాణాల గుంపులను; పర(గన్‌+చేయుచున్‌= వేస్తూ; పార్టుడు= 
అర్జునుడు; పోవుచున్‌+*ఉండంగన్‌= వెళ్ళుతుండగా. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడి మాటలకు అర్జునుడు “కృష్ణా! నీ మనసుకు తోచినట్టు చేయుము. దానికి తగినట్టు నేనూ 
చేస్తాను" అని ప్రీతిగా చెప్పాడు. అంత శ్రీకృష్ణుడు సగర్వంగా తేరును (ద్రోణుడికి ప్రదక్షిణంగా పోనిచ్చాడు. 
అర్జునుడు బాణవర్షం కురిపించి పోతూఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. కనుంగొని నవ్వుచు భారద్వాజుండు. 70 


తాత్పర్యం: (అర్జునుడి పోకను) చూచి (ద్రోణుడు నవ్వుతూ. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 345 


క “కలవే యెందును నిట్టివి? । బలసూదనతనయ! పగటి బరిమార్వక వి 
చ్చలవిడి( బ్రతిష్టితు( డవుగ(। దల(చెదు పోలు నొకొ!' యనుచు. దగిలె. బిటుందన్‌. 71 


ప్రతిపదార్థం: బలసూదనతనయ!= ఇంద్రుడి కుమారుడా! ఇట్టివి= ఇపుడు నీ చేష్టవంటివి; ఎందును గలవే?= ఎక్కడైనా ఉన్నాయా?; 
పగణన్‌= శత్రువులను; పరిమార్సక= చంపక; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; (ప్రతిష్టితు(డవుగన్‌= నిలదొక్కుకున్నవాడవుగా, శాశ్వతుడవుగా; 
తలంచెదు= తలచుకొంటున్నావు; పోలున్‌+ఒకొ!= ఇది తగునా!; అనుచున్‌; పిణుందన్‌ తగిలెన్‌= వెంబడించాడు. 


తాత్పర్యం: “అర్జునా! ఇటువంటివి! ఎక్కడైనా ఉన్నాయా? శత్రువును చంపకుండా స్వేచ్చగా (నీవు) శాశ్యతుడ 
వనుకొంటున్నావు.' “ఇది తగునా” అంటూ (ద్రోణు డతనిని తరిమినాడు. 


వ. ధనంజయుండును. 72 
తాత్సర్యం: అర్జునుడును. 


క. గురు6 డవు గాక పగతుండవె? | దురమున( గుపితుండగు ని న్నెదుర్మొన నా కొ 
క్కరునకు శక్యమె? యా । పురహరున కగుం గాక!’ యనుచు నరుగుచు నుండెన్‌. 73 


పతిపదార్హం: గురుండవుకాక పగతు(డవె?= (నాకు) గురుడివి కాక శత్రుడవా?; దురమునన్‌= యుద్దంలో; కుపితుండు+అగు= 
8 థ ఈ ఠా 

కోపగించిన; నిన్నున్‌= నిన్ను; ఎదుర్కొనన్‌= ఎదుర్కొనటానికి; నాకున్‌+ఒక్కరునకున్‌ శక్యమె?= నా ఒక్కడికి సాధ్యమా?; ఆ 
పురహరునకున్‌= ఈశ్వరుడికి; అగున్‌+కాక= సాధ్యమగునుగాక!; అనుచున్‌= అంటూ; అరుగుచున్‌+ఉండెన్‌= వెళ్ళుతున్నాడు. 


తాత్సర్యం: “(అర్జునుడు (ద్రోణుడితో) నాకు గురుడవు కాక శృత్రుడవా? యుద్ధంలో కోపగించిన ని 
న్నెదుర్కొనటానికి నాకు సాధ్యమా? అది శివుడికొక్కడికే సాధ్యం” అని వెళ్ళసాగాడు. 


వ. ఇవ్విధంబున సైన్యంబు సొచ్చు నా సవ్యసాచి చక్రరక్షకులగు పాంచాల కుమారులు యుధామన్యుండును 
నుత్తమౌజుండును దోడన వచ్చి చొచ్చి; రప్పుడు కృతవర్మయుం గాంభోజుండును శ్రుతాయువు( దమతమ 
యున్న చోట్లన యుండి తలలెత్తి చూచి కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబున( గవ్వడి వెనుకం 
గలశభవు రాకయుం గని యుత్సాహంబు మిగిలి తగులువడ నడ్డపడుటకు నప్పళించుచుండ నప్పు 
డప్పాండవ వీరునిం గేకయ ప్రభద్రక నారాయణ గోపాల ప్రభృతులు వొదివి రెవ్వ; రెట్లు వొదివినం 
బ్రతిజ్ఞాతత్పరుం డగు న న్నరుండు సామజంబు సరోవరంబు దజీయం జొచ్చు తెటింగున నబ్బల ప్రకరంబు 
బడలువడం జేయుచుం బోవం బోవ. 74 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; సైన్యంబు చొచ్చు= సేనలోకి దూరు; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడి; చక్రరక్షకులు 
+అగు= తేరును కాపాడేవారైన; పాంచాల కుమారులు= (ద్రుపదుడి కుమారులు; యుధామన్యుండును, ఉత్తమౌజుండును= ఈపేర్టు 
కలవారు; తోడన్‌+అ వచ్చి= కూడా వచ్చి; చొచ్చిరి= (సేనలోనికి) చారపడ్డారు; అప్పుడు= ఆ సమయాన; కృతవర్మయున్‌; కాంభో 
జుండునున్‌; (శుతాయువున్‌; తమ తమ ఉన్న చోట్లన ఉండి= తమ తమ స్టానాలలోనే ఉండి; తలలు+ఎత్తి చూచి= తలలు 
పైకెత్తి చూచి; కపిధ్వజ వేదికా కేతనంబుల కతంబునన్‌= కపిధ్వజమూ, వేదికా, జెండాలు కారణంగా; కవ్వడి వెనుకన్‌= అర్జునుడి 
వెనుక; కలశభవు రాకయున్‌+కని= (ద్రోణుడు రావటమును చూచి; ఉత్సాహంబు మిగిలి= ప్రయత్నంతో అతిశయించి; తగులు 
వడన్‌+అడ్డపడుటకున్‌= వెంటపడి అడ్డుకొనటానికి; అప్పళించుచున్‌+ఉండన్‌= ఆరాటపడుతూ ఉండగా; అప్పుడు; ఆ+ పాండవ 
వీరుని= ఆ అర్జునుడిని; కేకయ, ప్రభద్రక, నారాయణ గోపాల ప్రభృతులు= ఈ మొదలైన వారు; పొదివిరి= కమ్ముకొన్నారు;ఎవ్వరు+ఎట్టు 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొదివినన్‌= ఎవ్వరే విధంగా కమ్ముకొన్నా; ప్రతిజ్ఞా తత్సరుండు+అగు= తన శపథంమీద పట్టుదల కలవాడైన; ఆ+నరుండు= ఆ 
అర్జునుడు; సామజంబు= ఏనుగు; సరోవరంబు దణియన్‌+చొచ్చు తెజంగునన్‌= తామరకొలనులో ప్రవేశించిన విధంగా; 
ఆ+బలప్రకరంబున్‌= ఆ సైన్య సమూహాన్ని; బడలువడన్‌+చేయుచున్‌= ఆయాస పడేటట్టుగా చేస్తూ; పోవన్‌+పోవన్‌= పోగా పోగా, 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా సేనా సమూహంలో దూరిన అర్జునుడికి చక్రరక్షకులుగా పాంచాలరాజ కుమారులు 
యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడా వచ్చి చేరారు. అపుడు కృతవర్మ, కాంభోజుడు, (శుతాయువు మొదలైన వారు 
తలలెత్తి చూశారు. వారి వారి రథకేతనాలు గుర్తింపుగా ద్రోణార్జునులను గుర్తించి ఉత్సాహంతో అడ్డుకొనటానికి 
ఆరాటపడుతూ ఉండగా, కేకయ భద్రకాదులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అయినా, తన ప్రతిజ్ఞను నిలుపుకొనటానికి 
నిశ్చయించి అర్జునుడు తామరమడుగులో (ప్రవేశించు ఏనుగు వలె ఆ సైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. కదిసి శరాసన గురు డిరు । వది యేనుశరంబు లేయం బార్జుండు వానిం 

గుదియించి విశాలాస్య । ప్రదరము లడరింప€ గుంభభవు( డెడ( ద్రుంచెన్‌. 75 
ప్రతిపదార్థం: కదిసి= దగ్గరకు చేరి; శరాసన గురు(డు= ధనురాచార్యుడైన ద్రోణుడు; ఇరువది ఏను శరంబులు+ఏయన్‌= 
ఇరవై ఐదు బాణాలతో కొట్టగా; పార్టు(డు= అర్జునుడు; వానిన్‌ కుదియించి= ఆ బాణాలను మరలించి; విశాలాస్య ప్రదరములు= 
పెద్దవైన మొగాలతో ఉన్న బాణాలను; అడరింపన్‌= వేయగా; కుంభసంభవు(డు= ద్రోణుడు; ఎడన్‌= దూరాన; (త్రుంచెన్‌= వాటిని 
ముక్కలు చేశాడు. 
తాత్సర్యం: దగ్గరికి వచ్చి ద్రోణుడు ఇరువది అయిదు బాణాలతో కొట్టగా అర్జునుడు వాటిని త్రిప్పి కొట్టాడు. 
అర్జును డేసిన పెనుముఖాలు గల బాణాలను మధ్యలోనే ద్రోణుడు (త్రుంచాడు. 
క. విజయుం డను శైలము గల । శజ ధారాధరము గప్పె శరవృష్టి మహా 

ద్విజు నత6 డేయక కడున । క్కజముగ నయ్యంపసోన గ్రక్కున మానెన్‌. 76 


ప్రతిపదార్థం: విజయుండు+అను శైలమున్‌= అర్జ్హునుడనే కొండను; కలశజ ధారాధరము= ద్రోణుడనే మేఘం; శరవృష్టిన్‌= 
అంపవానతో, జలవృష్టితో; కప్పెన్‌= 'క్రమ్మివేసింది; అతండు= ఆ అర్జునుడు; మహాద్విజున్‌= బ్రాహ్మణ 'శ్రేష్టుడిని (ద్రోణుడిని); 
ఏయక= కొట్టక (అనగా ఎదురేయక); కడున్‌+అక్కజముగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరంగా; ఆ+అంపసోనన్‌= ఆ బాణవర్గాన్ని; 
గ్రక్కునన్‌= త్వరగా; మాన్ఫెన్‌= ఆపాడు. 

తాత్సర్యం: అర్జునుడనే కొండను (ద్రోణుడనే మేఘం బాణవర్షంతో కప్పింది. కాని ఆ మహాద్విజుడిని ఎదురు 
దెబ్బతీయకుండా ఆశ్చర్యంగా ఆ అంపవానను మాన్నాడు. 


నిశేషం: అలం: ఉపమ. రూపకం. శరవృష్టి - అనుచో శ్లేషము. 


ఆ. మటియు నిరువదేను మార్గణంబుల నరు । డెబ్బదింట( గృష్టు నుబ్ది యేసి 
గురుండు నారసముల( గురియంగ నవి యాగ । నలవి గామి నతండు నతండు నొచ్చి. 77 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకను; ఇరువది+ఏను= ఇరవై అయిదు; మార్గణంబులన్‌= బాణములతో; నరున్‌= అర్జునుడిని; 
డెబ్బదింటన్‌= డెబ్బయితో; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; ఉబ్బి ఏసి= విజృంభించి కొట్టి; గురుండు= [ద్రోణుడు (ధనురాచార్యుడు); 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 347 


నారసములన్‌= వాడి బాణాలను; కురియంగన్‌= (వానవలె) కురిపించగా; అవి= ఆ బాణాలు; ఆగగన్‌= ఆపటానికి; అలవికామిన్‌= 
సాధ్యంకాకపోవటంచేత; అత(డున్‌+అత(డున్‌= కృష్ణార్జునులు; నొచ్చి= బాధపడి. 


తాత్పర్యం: ధనురాచార్యుడు ఇరవై అయిదు బాణాలతో అర్జునుడిని, డెబ్బెతో శ్రీకృష్ణుడిని కొట్టటమేకాక వాడి 
బాణాల వాన కురిపించాడు, ఆ బాణవర్షం ఆపటానికి వీలు కాక ఆ ఇర్వురు బాధపడ్డారు. 


వ. అమ్మేటివిలుకాని వంచించి కృతవర్ముని సైన్యంబు సొచ్చుటయు, నగ్గురుండు సేయునది లేక సేనాముఖ 
రక్షణంబునకుం జనియె; నప్పార్ధుని మార్కొని కృతవర్మ పదియమ్ము లేసిన నక్కిరీటి యొక్కవాల మ్మురమ్మున 
నాటించి మటియును నారాచత్రయంబున నొప్పించె; నా భోజపతి యన్నరనారాయణులం గనుంగొని 
నవ్వుచు నిరువదేసేసి తూపులం బరగించిన ధనంజయుం డతని ధనువుందునిమి యేకవిశంతి విశిఖంబుల 
నొప్పించిన, నొండు కోదండంబు గొని హార్దిక్యుండు బాణ పంచక యుగంబు వివ్వచ్చు వక్షంబున గ్రుచ్చె; నప్పు 
డా సవ్యసాచిం జూచి యితండు దవులు వడియె నిది గా దని తలంచి దామోదరుండు. 78 


ప్రతిపదార్థం: ఆ+మేటి విలుకానిన్‌ వంచించి= ఆ పెద్దవిల్లు కలవాడైన (గొప్పవీరుడు) వాడిని మోసగించి; కృతవర్ముని సైన్యంబు 
చొచ్చుటయున్‌= కృతవర్మ (నాయకుడుగా గల) సైన్యంలో (ప్రవేశించుటయు; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; చేయునది లేక= 
ఏమీ చేయలేక; సేనాముఖరక్షణంబునకున్‌+చనియెన్‌= సేన మొదలును కాపాడటానికి వెళ్ళాడు; ఆ+పార్టునిన్‌= ఆ అర్జునుడిని; 
మార్కొని= ఎదుర్కొని; కృతవర్మ పదిఅమ్ములు+ఏసినన్‌= కృతవర్మ పదిబాణాలేయగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; 
ఒక్క+వాలమ్ము= ఒక వాడి అయిన బాణాన్ని; ఉరమ్మునన్‌= గుండెలో; నాటించి= (గ్రుచ్చి; మజియును= ఇంకా; 
నారాచత్రయంబునన్‌ నొప్పించెన్‌= మూడు వాడి అయిన బాణాలతో బాధించాడు; ఆ భోజపతి= భోజరాజయిన కృతవర్మ; 
ఆ+నరనారాయణులన్‌+కనుంగొని= ఆ అర్జున కృష్ణులను చూచి; ఇరువదే నేసి తూపులు= ఇరవై అయిదేసి బాణాలను; 
ఏపున్‌+పరంగించినన్‌= శీఘ్రంగా వేయగా; ధనంజయుండు= అర్జునుడు; అతని ధనువున్‌= ఆతడి విల్టును; తునిమి= (త్రుంచివేసి; 
ఏకవింశతి= ఇరవై ఒక్క; విశిఖంబులన్‌= బాణాలచేత; నొప్పించినన్‌= బాధించగా; ఒండు కోదండంబున్‌+కొని= వేరొక విల్లు 
తీసికొని; హార్దిక్యుండు= కృతవర్మ; బాణపంచకయుగంబున్‌= పది బాణాలను; వివ్వచ్చు వక్షంబునన్‌ (గ్రుచ్చెన్‌= అర్జునుడి గుండెలో 
గ్రుచ్చాడు; ఆ+వీరుండును= ఆ అర్జునుడు; తదీయ= హార్చిక్యుడి; స్తనాంతరంబునన్‌= చనులమధ్యగా; తొమ్మిది అంబకంబులు 
దూర్చెన్‌= తొమ్మిది బాణాలను గ్రుచ్చాడు; అప్పు డా సవ్యసాచిన్‌+చూచి= అపు డా అర్జునుడిని చూచి; ఇతండు= అర్జునుడు; 
తవులు పడియెన్‌= చిక్కు పడ్డాడు; ఇది కాదని తలంచి= ఈ పద్దతి కాదని తలచుకొని; దామోదరుండు= శ్రీకృష్ణుడు. 
తాత్సర్యం: ఆ గొప్ప విలుకాడిని మోసగించి కృతవర్మ సైన్యంలోనికి చొరబడ్డాడు. అపుడు తాను చేయగలిగిన 
దేమీ లేదని ద్రోణుడు మొగ్గరం మొనకు వెళ్ళాడు. కృతవర్మ అర్జునుడిని ఎదుర్కొని పది బాణాలతో కొట్టగా అర్జునుడు 
ఒక పదునైన బాణాన్ని అతని ఎదలో నాటాడు. అంతేకాక మరో మూడు బాణాలతో కూడ నొప్పించాడు. 
కృతవర్మకృష్ణార్దునులను చూచి నవ్వుతు ఒక్కొక్కరి మీద ఇరువది బాణాలు వేయగా, అర్జునుడు అతని ధనుస్సును 
(త్రుంచి, ఇరువది ఒక్క బాణాలతో, అతనిని నొప్పించాడు. తరువాత కృతవర్మ వేరొక ధనుస్సు తీసుకొని పదిబాణాలు 
అర్జునుని ఎదలో నాటుకొనేటట్లు కొట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూచి, ఇతడు చిక్కున పడ్డాడు. ఇది పద్దతి 
కాదు అని ఆలోచించి 

క. “'తడవయ్య నితండు మన కె । క్కడి బంధుం? డేల కృప దెగంబాజుము' నా 


వుడు. గీలెడసిన జంత్రము | వడువున( బడ నేసి నతని వాసవి యధిపా! 79 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! (ధృతరాష్టా!); తడవు+అయ్యెన్‌= ఆలస్యమైనది; ఇతండు= ఈ కృతవర్మ మనకున్‌+ఎక్కడి 
బంధుండు?= ఎక్కడి బంధువయ్యా! (అనగా శత్రుపక్షంవాడు కనుక మనకు బంధువు కాడు); ఏల కృప?= ఎందుకు జాలి?; 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తెగన్‌+పాణుము= తెగవేయుము (చంపుము); నావుడున్‌= అని శ్రీకృష్ణు డనగా; కీలు+ఎడసిన జంత్రము వడువునన్‌= కీలు 
(సీల); తొలగించిన యం(త్రం మాదిరి; అతనిన్‌= ఆ కృతవర్మను; వాసవి= అర్జునుడు; పడనేసెన్‌= (క్రింద పడేటట్టు కొట్టాడు 
(అనగా చనిపోయేటట్టు). 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు 'ఆలస్యమౌతూ ఉన్నది. వీ డెక్కడి బంధువు? త్వరగా పడవేయు' మని అర్జునుడిని 
హెచ్చరించగా, వెంటనే అతడు ఆ కృతవర్మను నేలపై పడేటట్టు చేశాడు. 

వ. ఇట్లు భోజపతిం గ్రూరనారాచంబుల మూర్చితుం జేసి. 80 
తాత్సర్యం: ఆ విధంగా భోజరాజైన కృతవర్మను వాడిబాణాలతో మూర్చిల్లేటట్టుగా వసి, 


తే. కడచి కాంభోజ సైన్యంబు గలంగ6 బెలుచ6 | జొచ్చు వివ్వచ్చు వెనుకన చొరక యుండ 
ముట్టి యాంగె నా కృతవర్మ మూర్చదేటి । వచ్చి రథ చక్ర రక్షకద్వయము. గడిమి. 81 


ప్రతిపదార్థం: కడచి= అతిక్రమించి; కాంభోజ సైన్యంబు= కాంభోజ దేశపు సేన; కలంగన్‌= కలతచెందగా; పెలుచన్‌+చొచ్చు= 
త్వరగా ప్రవేశించే; వివ్వచ్చు వెనుకన= అర్జునుడి వెనుకనే; చొరక ఉండన్‌= (ప్రవేశించకుండా; ముట్టి= తాకి; ఆ కృతవర్శ్మ= 
ఆ కృతవర్మ; మూర్చతేజి= మూర్చనుండి లేచి; వచ్చి= వచ్చి; రథ చక్రరక్షక ద్వయమున్‌= రథచ(క్రరక్షకుల నిద్దరినీ; కడిమిన్‌= 
ప్రయత్నంతో; ఆలౌన్‌= ఆపాడు. 

తాత్పర్యం: కాంభోజ సైన్యం కలతచెందేటట్టు ఆ సైన్యంలోకి అతివేగంగా ప్రవేశిస్తున్న అర్జునుడిని అనుసరించకుండా 
ఉండేటట్టు, అతని చక్రరక్షకు లిద్దరిని, మూర్చదేరిన కృతవర్మ అడ్డుకొని ఆపాడు. 


వ. ఇవ్విధంబున నుత్తమౌజుని యుధామన్యుం బోనీక భోజపతి శరచతుష్టయంబును సాయకత్రయంబునుం 
దనువులం గీలించిన, నయ్యిరువురుం బదేసిబాణంబుల నతని నేసి, తత్మోదండంబు దుండంబులు సేసిన 
నతండు. 82 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారం; ఉత్తమౌజుని, యుధామన్యున్‌= (వీరిర్వురను) ఉత్తమౌజుని, యుధామన్యుని; పోనీక= 
(ముందుకు) పోనీయక; శరచతుష్టయంబును= నాల్గు బాణాలను; సాయకత్రయంబును= మూడు బాణాలను; తనువులన్‌ కీలించినన్‌= 
వారి శరీరాలలో నాటగా; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరునూ; పదేసి బాణంబులన్‌= పదిబాణాలతో (ఒక్కొక్కరునూ పదిబాణాలతో); 
అతనిన్‌+ఏసి= వాడిని కొట్టి; తద్‌+కోదండంబు= వాడి విల్లును; తుండంబులు చేసినన్‌= ముక్కలు చేయగా; అతండు= ఆ కృతవర్మ. 


తాత్పర్యం: చ(క్రరక్షకులైన ఉత్తమౌజుడిని, యుధామన్యుడిని ముందుకుపోనీయకుండా, కృతవర్మ నాల్లు, మూడు 
బాణాలు వారి శరీరాలలో నాటగా, వారు ఒక్కొక్కరు పదేసి బాణాలతో కృతవర్మ విల్లును ముక్కలు చేశారు. 


ఉ. వేటొక విల్లు పుచ్చుకొని విండులు రెండును ద్రుంచి మేనులం 
దూఅంగ నేసె బెట్టిదపు. దూపుల వారును వాని యమ్ములన్‌ 
గీణంగ నొండు విండ్లు గొని కిన్మ యెలర్పంగ నేసి రెమ్మెయిం 
దీఅద గండి గాంచి నరు తేరిపథంబున( బోవ వారికిన్‌. 83 


ప్రతిపదార్థం: వేణు+ఒకవిల్లున్‌= మరియొక వింటిని; పుచ్చుకొని= అందుకొని; విండులు రెంటిని= రెండు విండ్లను (అనగా 
ఆ ఇద్దరి విండ్లనూ); (త్రుంచి= విరిచి; బెట్టిదపు= భయంకరమైన; తూపులన్‌= బాణాలతో; మేనులన్‌= శరీరాలందు; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 349 


దూజంగన్‌+ఏసెన్‌= దూరేటట్టుగా (శరీరంలో చొచ్చేటట్టుగా) కొట్టాడు; వారును= ఆ ఇరువురును; వాని అమ్ములన్‌= అతడి 
బాణాలను; గీజు(గన్‌= చీల్చగా; ఒండు విండ్లుగొని= వేరు విండ్లను తీసికొని; కిన్క ఎలర్బంగన్‌= కోపం ఎక్కువకాగా; ఏసిరి= 
కొట్టారు; వారికిన్‌= ఆ ఇద్దరికినీ; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ (ఏ ఉపాయంతోనూ); నరుతేరి పథంబునన్‌= అర్జునుడి తేరు 
పోయే బాటలో; గండికాంచి= సందుచూచి; పోవన్‌= వెళ్ళుటకు; తీఅద= కుదరలేదు. 


తాత్పర్యం: కృతవర్మ వేరొక విల్లు తీసికొని వారి ఇద్దరి విండ్లనూ (త్రుంచివేసి బాణాలతో వారిని నొప్పించాడు. 
వారు కూడా అతడి బాణాలను చీల్చారు. అయినా అర్జునుడి రథం వెళ్ళే మార్గంలో వారు పోలేకపోయారు. 


అర్జునుడు శుతాయుధ ప్రముఖ మహారధథికులం జంపుట (సం.7-67-36) 


వ. అట్లు చొచ్చు వివ్వచ్చుం జూచి శ్రతాయుధుం డను రాజు రభసంబున నెదిర్సి మార్గణ త్రయంబున నేసి 
వాసుదేవునిపై సప్తతి ప్రదరంబులు నిగిడించి. 84 
ప్రతిపదార్థం: అట్టు చొచ్చు వివ్వచ్చున్‌+చూచి= పై విధంగా దూసికొని చొచ్చే అర్జునుడిని చూచి; శ్రుతాయుధుండు+అను 


రాజు= (శ్రుతాయుధుడనే పేరున్న రాజు; రభసంబునన్‌= వేగంగా; ఎదిర్భి= ఎదురుకొని; మార్గణత్రయంబునన్‌= మూడు 
అమ్ములతో; ఏసి= కొట్టి; వాసుదేవునిపైన్‌= శ్రీకృష్ణుడిమీద; సప్తతి= డెబ్బై; ప్రదరంబులు= బాణాలను; నిగిడించి= సంధించి. 


తాత్సర్యం: ఆ విధంగా దూసికొని పోతూ ఉన్న అర్జునుడిని శ్రుతాయుధుడనే రాజు ఎదుర్కొన్నాడు. మూడు 
బాణాలు అర్జునుడిమీద, డెబ్బై బాణాలు శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. 


తే. వెడందతూపునం గేతువు వ్రేయం గ్రీడి । నవతి విశిఖంబు లేయ నన్నరవరుండు 

దెబ్బదేనమ్ము లడరింప నుజ్జి విల్లు । ద్రుంచి యుర మేడుశరముల నొంచె నరుడు. 85 
ప్రతిపదార్థం: వెడంద తూపునన్‌= విశాలమైన బాణంతో; కేతువు వ్రేయన్‌= జెండాను కొట్టగా; (క్రీడి= అర్జునుడు; నవతి= తొంభై; 
విశిఖంబులు= బాణాలను; ఏయన్‌= వేయగా; ఆ+నరవరుండు= ఆ (శ్రుతాయుధుడు; డెబ్బది+ఏనమ్ములు= డెబ్బై అయిదు 
బాణాలను; అడరింపన్‌= గుప్పించగా; ఉబ్బి= పెరిగి; విల్లుతుంచి= (వాడి) ధనుస్సును త్రుంచివేసి; ఉరము= (వాడి) గుండెను; 
ఏడు శరములన్‌= ఏడు బాణాలతో; నరుండు= అర్జునుడు; నొంచెన్‌= బాధించాడు. 


తాత్సర్యం: (శుతాయుధుడు అర్జునుడి జెండాను పడగొట్టగా, అర్జునుడు తొంభై బాణాలను అతడిమీద వేశాడు. 
ఆ రాజు డెబ్బై అయిదు బాణాలను అర్జునుడిమీద వేయగా, అర్జునుడు విజృంభించి ఆతడి విల్లు (త్రుంచి, ఏడు 
బాణాలతో అతడి గుండెను కొట్టి బాధించాడు. 


క కోపించి యాత(డొండొక | చాపము గొని నవనిశాతసాయకములు బా 

హోపరితలముల నురమున । నేపున నాటుటయు. బార్జు డెలన వ్వొలయన్‌. 86 
ప్రతిపదార్థం: ఆత(డు= ఆ (శ్రుతాయుధుడు; కోపించి= కోపంతో; ఒండొక చాపముకొని= వేరొక విల్లును తీసికొని; నవ నిశాత 
సాయకములు= తొమ్మిది వాడిబాణాలు; బాహోపరితలములన్‌= చేతులకు పైభాగాన; ఉరమునన్‌= గుండియలో; ఏపునన్‌= 
గట్టిగా; నాటుటయున్‌= గ్రుచ్చుటయు; పార్భుండు= అర్జునుడు; ఎలనవ్వు+ఒలయన్‌= చిరునవ్వు కలుగగా. 
తాత్పర్యం: (శ్రుతాయుధుడు కోపంతో ఇంకొక విల్లు తీసికొని తొమ్మిది పదునైన బాణాలతో అర్జునుడి బాహువుల 
పైభాగాన గుండెలో దట్టంగా నాటేటట్టు వేశాడు. అపు డర్జునుడు చిరునవ్వుతో (తరువాతి పద్యంతో అన్వయం). 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. సారథిం గూల్చి యశ్వముల. జంపి తదంగములందు సప్తతి 
క్రూరశిలీముఖంబు లతిఘోరముగా( దొరంగింప( బ్రస్పుర 
ద్భూరి గదాభిరాము( డయి దుర్దమ లీల రథంబు డిగ్గి యా 
ధీర గుణోత్తరుం డతని తేరిదెసం గవిసెం రయంబునన్‌. 87 


ప్రతిపదార్థం: (అర్జునుడు చిరునవ్వుతో); సారథిన్‌+కూల్చి= (శ్రుతాయుధుడి తేరు తోలువాడిని చంపి; తద్‌+అంగములందున్‌= 
వాని శరీరం మీద; సప్తతి= డెబ్బై; (క్రూరశిలీముఖంబులు= వాడిబాణాలను; అతి ఘోరముగాన్‌= మిక్కిలి భయంకరంగా; తొరం 
గింపన్‌= (ప్రవాహం మాదిరి వేయగా; ప్రస్సురత్‌= బాగా కనిపించే; భూరిగదా= పెద్ద గదతో; అభిరాము(డు+అయి= (వర్ణింప 
తగిన విధంగా) అందగాడయి; దుర్రమలీలన్‌= అణచటానికి వీలుకాని చేష్టతో; రథంబు ౨ డిగ్గి= తేరు దిగి; ఆ గీరుసతశజత్తరుండు= 
ధీరగుణంతో శ్రేషుడయిన ఆ అర్జునుడు; రయంబునన్‌= వేగంగా; అతని తేరిదెసన్‌= అతడి తేరుండే దిక్కునకు; కవిసెన్‌= 
కమ్ముకొన్నాడు. 

తాత్పర్యం: (అర్జునుడు) చిరునవ్వుతో (శ్రుతాయుధుడి సారథిని చంపాడు. తేరి గుర్రాలను చంపాడు. డెబ్బె 
వాడిబాణాలతో అతడి శరీరాన్ని తూట్టు పొడిచాడు. అపు డాతడు భయంకరమైన గదను తీసికొని, తేరు దిగి, 


శీఘ్రంగా అర్జునుడి తేరుండే వైపు విజృంభించాడు. 


వ. ఆరాజు వరుణ తనయుం డనియు, నగ్గద వరుణు వరంబున వచ్చిన దనియు, దాని నిచ్చునప్పుడు 'దీని 
ధరించినవాడు రిపుల కజేయుండగు( బోటెక్కించుకొనని వానిమీ(దం బ్రయోగించిన వానిన మరలి 
వధియించు' ననియు చెప్పె ననియును బెద్దలవలన విందుము. 88 


ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ (శుతాయుధుడు వరుణ తనయుండు+అనియున్‌= వరుణుడి కుమారుడని; ఆ+గద; వరుణ 
వరంబునన్‌+వచ్చినది+అనియున్‌= వరుణుడి వరంచేత ఆ గద వచ్చిందనీ; వరుణుండు= వరుణుడు; అతనికిన్‌= ఆశ్రుతాయుధు 
నికి; దానిన్‌+ఇచ్చునప్పుడు= ఆ ఆయుధాన్ని ఇచ్చేటపుడు; దీనిన్‌ ధరించినవాండు= దీనిని చేతకలవాడు; రిపులకున్‌= శత్రువులకు; 
అజేయుండు+అగున్‌= జయింపరానివాడవుతాడు; పోటెక్కించుకొననివానిమీందన్‌= ఆయుధాన్ని ఎక్కుపెట్టనివాడిమీద; 
'ప్రయోగించినన్‌= వేసిన; వానిన= వాడినే; మరలి వధియించున్‌+అని చెప్పెన్‌+అని= తిరిగిపోయి చంపునని చెప్పెనని; పెద్దలవలనన్‌ 
విందుము= పెద్దల మూలంగా విన్నాము. 


తాత్పర్యం: ఆ యుద్దం చేసే రాజు శ్రుతాయుధుడు వరుణుడి కుమారుడని, అతడి చేతిలోని గద వరుణుడి 
దయతో వచ్చిందని,'దానిని చేతబట్టిన వాడు శత్రువులకు జయింపశక్యంకాని వాడౌతాడని, యుద్ద సన్నద్దుడు కానివాడి 
మీద దాన్ని ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి ప్రయోగించిన వాడినే హతమారుస్తుందని పెద్దలు చెప్పగా విన్నాము. 


ఉ. కాలము ప్రాప్తమైన మది గాన(డ! యన్నియమంబు మేదినీ 


~~ వాలి యా 


పాలకు డప్పు డట్లగుట6 బంకజనాభుని వైచె నాతం డా 
భీల గదం దదంసమునం. బెట్టిన నూతన బుష్పమాలయుం 
బోలి వెలింగెం గాని యది భూవర! నొంపద యించుకేనియున్‌. 89 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ఓ ధృతరాష్ట్ర! అని సంజయుడన్నాడు); కాలము= సమయం (చావు); ప్రాప్రము+ఐనన్‌= 
సిద్దమైతే; మదిన్‌= మనసులో; ఆ+నియమంబున్‌= నియమాన్ని (అనగా తనగదకున్న నియమాన్ని); మేదినీపాలకు(డు= రాజు 
(శుతాయుధుడు); కానండు+అ= గుర్తించలేకపోయినాడు; అప్పుడు= ఆ సమయంలో; అట్టు+అగుటన్‌= అందువలన; ఆత(డు= 
ఆ రాజు; ఆభీల= భయంకరమైన; గదన్‌= గదచేత; పంకజనాభునిన్‌= పద్మనాభుడైన శ్రీకృష్ణుడిని; వైచెన్‌= కొట్టాడు; అది= 
ఆ గద; తద్‌+అంసమునన్‌= అతడిభుజంమీద; పెట్టినన్‌ నూతన ష పుష్పమాలయున్‌ పోలి= కొత్తగా అలంకరించిన పూలమాలవలె; 
వెలింగెన్‌= వెలిగింది; కాని; ఇంచుకేనియున్‌= కొంచెమైనా; నొంపదు+అ= బాధించనే బాధించదు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 351 


తాత్సర్యం: కాలం దాపురిస్తే నియమాలు ఏ5 జ్ఞాపకానికిరావు; అందువలన ఆ (శ్రుతాయుధుడు తన గదతో 
శ్రీకృష్ణుడిని కొట్టాడు. ఆ భయంకరమైన గద దెబ్బ ఆయన నేమీ చేయకుండా మెడలో (క్రొత్తగా అలంకరించిన 
పూలమాలవలె వెలిగింది. 


వ. ఇట్లు గోవిందునకు. గుసుమాభరణంబై పొలిచి యా క్షణంబ. 90 
తాత్పర్యం: ఈ విధంగా శ్రీకృష్ణుడికి పూలమాలగా ఒప్పి వెంటనే. 
ఆ. అశని కరణి వచ్చి యా శ్రుతాయుధునిపై | నమ్మహోజ్వలాయుధమ్ము వడిన 

బార్జు చేత మున్ను బాహులు దెగిపడ్డ । యతడు కొండ గూలినట్లు కూలె. 91 


ప్రతిపదార్థం: అశనికరణి వచ్చి= వజ్రాయుధం మాదిరి వచ్చి; ఆ శ్రుతాయుధునిపైన్‌= ఆ శ్రుతాయుధుడి మీద; ఆ+మహా+ఉజ్ఞుల= 
ఆ మిక్కిలి (ప్రకాశించే; ఆయుధమ్ము పడినన్‌= ఆయుధం పడగా; పార్టుచేతన్‌= అర్జునుడి వలన; మున్ను= అదివరకే; బాహులు 
దెగిపడ్డ అత(డు= చేతులు తెగిపడి ఉన్న వాడు; కొండ కూలినట్టు= కొండకూలి (క్రిందపడినట్టు; కూలెన్‌= కూలిపడిపోయాడు. 
తాత్సర్యం: (శుతాయుధుడు విసిరిన గద, వజ్రాయుధం మాదిరి తిరిగి వచ్చి అతడి మీదనే పడింది. అంతకు 
ముందే అర్జునుడిచేత చేతులు తెగగొట్టబడి ఉన్న శ్రుతాయుధుడు కొండకూలిన విధంగా కూలిపడ్డాడు. 


విశేషం: అలం: ఉపమ. ఇంద్రుడి వజ్రాయుధం కొండల రెక్కలను ఖండించేది. అప్పుడు కొండ నేల కూలేది, అయితే ఇక్కడ 
వజ్రాయుధంవంటి అతని ఆయుధంచేత అంతకుముందే బాహువులు తెగిపడిన శుతాయుధుడు నేల కూలాడు. 


వ. ఇట్లు వరుణతనయుండు పడిన గనుంగొని. 92 
తాత్సర్యం: ఈ విధంగా వరుణకుమారుడు పడిపోగా చూచి. 


క. అచ్చటి బలములు బ్రభువులు । నచ్చెరువును భయము మనములం దడరంగా 

విచ్చిన నట చనియెడు వి । వ్వచ్చుని గాంభోజవిభుండు వడి మార్కొనియెన్‌. 93 
ప్రతిపదార్థం: అచ్చటి బలములు= అక్కడి సైన్యాలు; ప్రభువులు= రాజులు; అచ్చెరువును భయము= ఆశ్చర్యమూ, భయమూ; 
మనములందున్‌= మనస్సులలో; అడరంగాన్‌= ఎక్కువకాగా; విచ్చినన్‌= చెదరిపోగా; అట చనియెడు= ఆ మార్గాన వెళ్ళుతున్న; 
వివ్వచ్చునిన్‌= అర్జునుడిని; కాంభోజవిభుండు= కాంభోజరాజు; వడిన్‌= శీఘ్రంగా; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: ఆ చోట ఉన్న సైన్యాలు, రాజులు ఆశ్చర్యమూ, భయమూ మనస్సులలో ఎక్కువై విచ్చిపోగా, అపు 
డాదిక్కున పోయే అర్జునుడిని కాంభోజరాజు ఎదుర్కొన్నాడు. 
వ. ఇట్లు మార్కొనుటయు. 94 
తాత్సర్యం: ఈ విధంగా ఎదుర్కొనగా. 


సీ. అర్జునుం డతని నేడమ్ముల నేసిన(। బదియేను శరములం బార్జు( గృష్టు 
విశిఖత్రయమున నవ్విభు( డేయ నాతని । విజయు( డస్త్రద్వయ విహతు( జేయ, 
బాణముల్‌ మూ(టను బటుశక్తి. ర్రీడి నొ | ప్పించి కాంభోజుండు పేర్చి యార్షె; 
నరు డల్లి వెస( బదునాలుగు దూపుల । సూతాశ్వకోదండ కేతనముల( 


352 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తే. గూల్చి దొడ్డ నారసమున గుండెకాయ । వగుల బెట్టేయుటయు, నతిప్రబల పవన 
భూరి రయమున( గూలు మహీరుహంబు । తెటి(గు దోంప సుదక్షిణు. డొఅలి కెడసె. 95 

ప్రతిపదార్థం: అర్జునుండు+అతనిన్‌= అర్జును డా కాంభోజరాజును; ఏడు+అమ్ములన్‌+ఏసినన్‌= ఏడు బాణాలతో కొట్టగా; పదిఏను 

శరములన్‌= పదునైదు బాణాలతో; పార్టున్‌= అర్జునుడిని; విశిఖత్రయమునన్‌= మూడు బాణాలతో; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; 
అ+విభు(డు= ఆ కాంభోజరాజు; ఏయన్‌= కొట్టగా; ఆతనిన్‌= ఆ రాజును; విజయు(డు= అర్జునుడు; అ(స్త్రద్వయవిహతున్‌+చేయన్‌= 
రెండు బాణాలతో పడగొట్టగా; పటుశక్తిన్‌= తీవ్రమైన బలంతో; కాంభోజుండు= కాంభోజరాజు; బాణముల్‌ మూ(టను= మూడు 
బాణాలతో; |క్రీడిన్‌= అర్జునుడిని; నొప్పించి= బాధించి; పేర్చి ఆర్ఫెన్‌= విజృంభించి సింహనాదం చేశాడు; నరు(డు= అర్జునుడు; 
అల్లి= కోపించి; వెసన్‌= వేగంతో; పదునాలుగు తూపులన్‌= పదునాలుగు బాణాలతో; సూత+అశ్చ కోదండ కేతనములన్‌= సారథిని, 
వింటినీ; తేరు గుర్రాలనూ, ధ్వజాన్నీ; కూల్చి= పడగొట్టి; దొడ్డనారసమునన్‌= పెద్ద ప్రాణాంతకమైన వాడి బాణంతో; గుండెకాయ 
పగులన్‌= గుండె పగులగా; బెట్టు+ఏయుటయున్‌= గట్టిగా కొట్టుటయు; అతి ప్రబల= మిక్కిలి శక్తిమంతమైన; పవన= గాలియొక్క; 
భూరిరయమునన్‌= పెనువేగంతో; కూలు= పడిపోయే; మహీరుహంబు తెజంగున్‌= చెట్టువలె; తోటన్‌= తోచగా; సుదక్షిణుండు= 

(కాంభోజుడు) సుదక్షిణుడు; ఒటులి= దొర్జ్హుతూ; కెడసెన్‌= పడిపోయాడు. 

తాత్సర్థం: అర్జునుడు త న్నెదుర్కొన్న కాంభోజరాజును ఏడుబాణాలతో కొట్టాడు. బదులుగా ఆతడు పదిహేను 

బాణాలతో అర్జునుడినీ, మూటితో శ్రీకృష్ణుడినీ వేశాడు. అర్జునుడు రెండు బాణాలతో అతడిని పడగొట్టాడు. వెంటనే 

ఆ రాజు మూడు వాడిబాణాలతో అర్జునుడిని నొప్పించాడు. సింహనాదం కూడా చేశాడు. అంత అర్జునుడు కోపంతో 

పదునాలుగు బాణాలతో అతడి సారథిని, గుర్రాలనూ, వింటినీ, పతాకాన్నీ పడగొట్టాడు. తీవ్రమైన వాడిబాణంతో 

గుండె పగుల కొట్టాడు. ఆ పెనుదెబ్బ తాకిడికి పెనుగాలి వేగానికి నేలకూలే పెద్ద చెట్టువలె కాంభోజరాజు సుదక్షిణుడు 
దొర్లుతూ (క్రింద పడ్డాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లుకాంభోజపతి వడుటయు శూరసేన శిబి వసాతి ప్రముఖానేకదేశంబుల బలంబు లబ్బలమర్దననందనుం 
జుట్టుముట్టిన, నతండు దటిచు వాలంపగముల నాటువేల రథంబుల రూపుమాపినం, గనుకనిం దెరలినం 
గని శ్రుతాయువు నయుతాయువును గాండీవి రెండు గెలంకుల సాయక సహస్రంబులు నిగిడించుచుం 
గవిసి; రప్పుడు శ్రుతాయువు చేతి తోమరంబున నొచ్చిన వ్వివ్వచ్చుం బిడుగు వడిన వానిం గొబివి( జూడిన 
తెటింగున నయుతాయువు నాలోనన శూలంబు వైచి సోలంజేసిన విషాదంబున గరుడధ్వజుండు సొగయ 
నా కపిధ్వజుండు నిజధ్వజదండం బొక్కింత యూ(తగొనిన నక్కురు సైన్యంబుల సింహనాదంబులుం దూర్య 
నినదంబులుం జెలంగె; నంత శౌరి ప్రబోధింపం దేటి ధనంజయుం డైంద్రాస్రంబు ప్రయోగించుటయు, నది 
వివిధాయుధాకారంబులం గవిసి నయ్యిరువుర హస్తమస్తక శకలంబులు ధరం దొరంగించి తదనుచరులం 
బంచశతరథిక వీరయోధుల వధియించి చూపటికు విస్మయం బాపాదింప నిలింపపతిసుతుండు దణిమికొని 
పోవు తటి నయ్యిద్దణి కొడుకులు నియుతాయువు దీర్ణ్యాయువును శోకవేగంబున నరవాయి గొనక 
పయింబడిన నుద్దవిడి గవ్వడి వారలం దండ్రులం గూడ ననిచి మహార్ణవంబు గలంచు మందరంబు 
చందంబున నీ బలంబులం దిరుగుడువడం జేయుచు నురవడించు సమయంబున. 96 

ప్రతిపదార్థం: ఇట్లు కాంభోజపతి పడుటయున్‌= ఈ విధంగా కాంభోజరాజు చనిపోగా; శూరసేన; శిబి, వసాతి; ప్రముఖ= మొదలైన; 

అనేకదేశంబుల= నానాదేశాల; బలంబులు= సైన్యాలు; ఆ+బలమర్దన నందనున్‌+చుట్టుముట్టిన= ఆ అర్జునుడిని క్రమ్ముకొనగా; 
అతండు= ఆ అర్జునుడు; తణచు= దట్టమైన; వాలు+అంపగములన్‌= వాడి అయిన బాణసమూహంతో; ఆజువేల రథంబులన్‌; 
రూపుమాపినన్‌= నాశనంచేయగా; కనుకనిన్‌= సంభ్రమంతో (తొందరగా); తెరలినన్‌= తొలగిపోగా; కని= చూచి; (శుతాయువు, 
అయుతాయువును= ఈ పేర్లున్న వారిద్దరూ; సాయక సహ(స్రంబులు నిగుడించుచున్‌= వేల బాణాలను గుప్పిస్తూ; గాండీవి= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 353 


అర్జునుడి; రెండు కెలంకులన్‌= రెండు ప్రక్కలనూ; కవిసిరి= కమ్ముకొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; (శుతాయువు= (శుతా 
యువు; చేతి తోమరంబునన్‌= చేతిలో ఉన్న తోమరమనే ఆయుధంతో; నొచ్చిన= బాధితుడైన; వివ్వచ్చున్‌= అర్జునుడిని; పిడుగు 
పడినవానిన్‌= పిడుగు నెత్తిన పడ్డవాడిని; కొణవిన్‌+*చూడిన తెజంగునన్‌= కొరవితో కాల్చినట్టుగా; అయుతాయువు= అయుతా 
యువు; ఆలోనన= అంతలోనే; శూలంబు వైచి= శూలాన్ని వేసి; సోలన్‌+చేసిన= సొమ్మసిల్లచేయగా; విషాదంబునన్‌= దుఃఖంతో; 
గరుడధ్వజుండు= శ్రీకృష్ణుడు; సొగయన్‌= మూర్చిల్లగా; ఆ కపిధ్వజుండు= ఆ అర్జునుడు; నిజధ్వజదండంబు= తన జెండా 
కొయ్యను; ఒక్కింత ఊతగొనినన్‌= కొంత ఆధారంగా నిలువగా; ఆ+కురు సైన్యంబుల= ఆ కురుసేనలయొక్క; సింహనాదంబులు 
= సింహనాదాలు; తూర్యనినదంబులు చెలంగెన్‌= తూర్య శబ్దాలు ఒప్పాయి; అంతన్‌= అంతలో; శౌరి= కృష్ణుడు; ప్రబోధింపన్‌= 
మేల్కొలుపగా (అనగా (ేరేపించగా); తేజి= తెప్పరిల్లి; ధనంజయుండు= అర్జునుడు; ఐంద్రాస్తంబు ప్రయోగించుటయున్‌= 
ఇంద్రదేవతాకమైన బాణాన్ని వేయగా; అది= ఆ అస్త్రం; వివిధ+ ఆయుధ+ఆకారంబులన్‌+కవిసి= అనేకాయుధాల రూపాలలో (వచ్చి) 
'క్రమ్ముకొని; ఆ+ఇరువురన్‌= ఆ [శ్రుతాయువు, అయుతాయువులయొక్క; హస్త మస్తక శకలంబులు= చేతుల, శిరస్సుల, ముక్క 
లను; ధరన్‌+తొరంగించి= భూమిమీద దొర్లించి; తద్‌+అనుచరులన్‌= వారిని అనుసరించే వారిని; పంచశతరథిక వీరయోధులన్‌= 
అయిదు వందల రథవీరులను; వధియించి= చంపి; చూపణకున్‌= చూచేవారికి; విస్మయంబు+ఆపాదింపన్‌= ఆశ్చర్యం కలిగించగా; 
నిలింపపతి సుతుండు= దేవరాజకుమారుడు (అర్జునుడు); తజిమికొనిపోవుతతిన్‌= తరిమికొనిపోయ్యేటప్పుడు; ఆ+ఇద్దబకొడుకులు= 
ఆ ఇద్దరి కుమారులు; నియుతాయువు దీర్ణాయువు= అను పేర్గున్న వారు; శోకవేగంబునన్‌= దుఃఖంవలన కలిగిన తొందరలో; 
అరవాయిగొనక= సందేహించక; పయిబడినన్‌= తనమీద పడగా; ఉద్దవిడిన్‌= ఎక్కువగా; కవ్వడి= అర్జునుడు; వారలన్‌= ఆ 
ఇద్దరి నీ; తండ్రులన్‌+కూడన్‌= తండ్రులను చేరగా; అనిచి= పంపి (అనగా చంపి); మహార్లవంబున్‌= పెనుసందద్రాన్ని; కలచు= 
కలియబెట్టి; మందరంబు చందంబునన్‌= మందరపర్వతం మాదిరి; నీ బలంబులన్‌= నీ సైన్యాన్ని (కురుసేనను); తిరుగుడువడన్‌= 
కలగునట్టు; చేయుచున్‌= చేస్తూ; ఉరవడించు సమయంబునన్‌= దూకే వేళలో. 


తాత్పర్యం: కాంభోజరాజు పడిపోగా, శూరసేన, శిబి, వసాతి మొదలైనవారు అర్జునుడిని చుట్టుముట్టారు. ఆతడు 
తన అంపవానతో వారి ఆరువేల రథాలను హతమార్చాడు. దానిని చూచి [శ్రుతాయువు, అయుతాయువు అర్జునుడికి 
రెండు ప్రక్కలా చేరి, వేల సంఖ్యలో బాణాలు వేసి అతడిని నొప్పించారు. (శ్రుతాయువు ప్రయోగించిన తోమరంతో 
బాధితుడైన అర్జునుడిని, పిడుగునెత్తిన పడినవాడిని కొరివితో కాల్చినట్టు, అయుతాయువు శూలాన్ని విసిరి సొమ్మ 
సిల్లచేశాడు. అది చూచి కృష్ణుడు కూడ సొమ్మసిల్లాడు. అర్జునుడు తన జెండా కొయ్యను ఊతగా గొనగా కురు 
సైన్యాల సింహనాదాలు, వాద్యధ్వనులు చెలరేగాయి, అప్పుడు శ్రీకృష్ణుడు ప్రబోధింపగా అర్జునుడు తెప్ప రిల్టుకొని 
ఐం(ద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వివిధాయుధ ఆకారాలతో విజృంభించి శ్రుతాయు అయుతాయువుల చేతులను 
తలలను ముక్కలు చేసి నేలమీద దొర్లించి, వారి అనుచరులను అయిదువందలమంది రథవీరులను వధించి, 
చూచేవారికి ఆళ్ళర ౦ కలిగిస్తూ ఉండగా, శుతాయు అయుతాయువుల సుతులు నియతాయు దీర్చాయువులు 
శోకక్రోధాలతో అర్జునుడి మీదికి విజృంభించారు. అర్జునుడు వీరితండ్రుల దగ్గరికే వీళ్లను కూడ పంపాడు(చంపాడు). 


మహా సముద్రాన్ని కలచివేసే మందర పర్వతం వలె, నీ సైన్యాన్ని కలత నొందిస్తూ విజృంభించిన సమయంలో 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. కురునరేశ్వరుండు పురికొల్బ( బ్రాచ్యక | ఆంగ దాక్షిణాత్యు లంగబలము 

మ్లేచ్చతతియు బెరయ మెయికొని తాశకిరి । గజఘటాసమృద్ది. గారుకొనుచు. 97 
ప్రతిపదార్థం: కురునర+-ఈశ్వరుండు= దుర్యోధనుడు; పురికొల్పన్‌= ప్రేరేపించగా; ప్రాచ్య, కళింగ, దాక్షిణ్యాతులు= 
తూర్పుదిక్కులోని కళింగులూ, దక్షిణ దిక్కులోని సైన్యాలూ; మ్రేచ్చతతియున్‌= ఆటవికుల సమూహమూ; బెరయన్‌= కూడగా; 
'మెయికొని= విజృంభించి; గజఘటాసమద్దిన్‌= ఏనుగుల గుంపు ఎక్కువగా; కారుకొనుచున్‌= క్రము శక్‌ంటూ; తాశిరి=ఎదుర్కొన్నారు. 
తాత్సర్యం: దుర్యోధనుడు పురికొల్పగా తూర్పున ఉన్న కాళింగులూ, దక్షిణదిక్కులోని అంగబలాలూ, ఆటవికుల 
గుంపూ కలిసి విజృంభించి, ఏనుగుల సమూహంతో అర్జునుడిని కమ్ముకొన్నారు. 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టియెడ గాండీవ ముక్త మార్గణవర్గంబు వేగంబున. 98 
ప్రతిపదార్థం: అట్టి+ఎడ= ఆ సమయంలో; గాండీవ= గాండీవమునుండి; ముక్త=విడువబడిన;మార్గణ, వర్గంబు= బాణసమూహము 
యొక్క; వేగంబునన్‌= వేగము వలన 

తాత్సర్యం: ఆ సమయంలో గాండీవం వదలిన బాణసమూహవేగముచేత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. చేతులు. దొండములు శిరో । వాతము గుంభస్థలములు వడి. దొరంగె ధరి 
త్రీతలమున నంకుశ బహు । హేతి శకల సహితముగ మహీవరముఖ్యూ! 99 


ప్రతిపదార్థం: మహీవర ముఖ్యా!= ఓ రాజశ్రేష్టా!; చేతులున్‌= చేతులును; తొండములున్‌= తొండాలును; శిరోవ్రాతమున్‌= 
తలల మొత్తాలు; కుంభస్థలములున్‌= కుంభస్థలాలు; ధరిత్రీ తలమునన్‌= భూమి మీద; అంకుశ= అంకుశాలతో; బహుహేతి= 
అనేకములైన కత్తుల; శకల సహితముగన్‌= ముక్కలతో కూడా; వడిన్‌+తొరరాన్‌= శీఘ్రంగా దొర్జాయి. 
తాత్పర్యం: ఓ రాజా! చేతులూ, తొండాలూ, తలల సమూహాలు, కుంభస్థలాలూ అంకుశాలతో, కత్తుల ముక్కలతో 
సహా భూమిమీద దొర్జాయి. 
తే. ఇవ్విధంబున నుటుమాడ నీడ( బోక | యవనపారద శక బర్జరాదు లైన 

మ్లేచ్చబలములు ధైర్యంబు మిక్కుటముగ । బొదివి పోరెను గ్రీడి యద్ధుతము నొంద. 100 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; నుజుమాడన్‌= చంపగా; ఈడంబోక= వెనుకంజ వేయకుండా; యవనపారద 
శక బర్భర+ఆదులు+ఐన= ఈ మున్నగు జాతులవారు; మ్రేచ్చబలములు= ఆటవికుల సైన్యాలు; ధైర్యంబు మిక్కుటముగన్‌= 
ధైర్యం ఎక్కువ కాగా; |క్రీడ= అర్జునుడు; అద్భుతమున్‌+ఒందన్‌= ఆశ్చర్యపడగా; పొదివి= (క్రమ్ముకొని; పోరెను= యుద్దం చేశాయి. 
తాత్సర్యం: యవనులు, పారదులు, శకులు మొదలైన ఆటవికుల సేనలు ఒక్కటిగా చేరి, అర్జునుడు తమవారిని 
చంపుతున్నా వెనుకంజ వేయకుండా, అత డాశ్చర్యపడేటట్టు యుద్దం చేశాయి. 
క తుంగమడువు( జొచ్చిన మా । తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చి 

చ్చుం గడచి యబ్దలంబుల । భంగించె నతండు ఘోర బహు విధ గతులన్‌. 101 
ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; తుంగమడువున్‌+చొచ్చిన= తుంగతోనిండి ఉండే మడుగులో దూకిన; మాతంగమునకున్‌ 
మిగిలి= మదపుటేనుగును అతిశయించి; అడవిన్‌= అడవిని; దరికొను= కాల్చే; కార్చిచ్చున్‌= దావాగ్నిని; కడచి= మీరి; 
ఆ+బలంబులన్‌= ఆ సైన్యాలను; ఘోర బహువిధ గతులన్‌= భయంకరమైన అనేక విధాలుగా; భంగించెన్‌= భంగపరచాడు. 
తాత్సర్యం: తుంగతో నిండిన మడుగులోకి దూకిన మదపుటేనుగు చేష్టను మించేటట్టుగా, అడవిని కాల్చే దావాగ్నిని 
అతిశయించేటట్టుగా అర్జునుడు ఆ సైన్యాన్ని భంగపరచాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. ఇట్లు నారాయణ మారుత ప్రేరితంబగు నరజ్వలనంబు శరజ్వాలాజాలంబున భవత్వేనాకాననంబు 
రూపుమాపె; నప్పుడు. 102 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారాయణ మారుత (ప్రేరితంబు+అగు= నారాయణుడనే వాయువు చేత 'ప్రేరేపించబడిన; 
నరజ్యలనంబు= అర్జునుడనే అగ్ని; శరజ్యాలాజాలంబునన్‌= తన బాణా లనే అగ్నిజ్యాలా సమూహంతో; భవత్‌+సేనా కాననంబున్‌= 
నీ సేన అనే అడవిని; రూపుమాపెన్‌= హతమార్చింది; అప్పుడు= ఆ సమయంలో. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 355 


తాత్పర్యం: నారాయణుడనే గాలిచేత (ప్రేరేపించబడిన అర్జును డనే అగ్ని తన బాణాలనే జ్వాలలతో నీ సైన్యమనే 
అడవిని కాల్చి రూపుమాపింది. ఆ సమయంలో. 


విశేషం: అలం: రూపకం. 


తే.  అర్జునుం డను పర్దన్యు నస్త వృష్టి(। బల్లమును మిజ్బునని యేటుపటుపరాక 
3 గ అ 

యుండ నెత్తురు వెల్లు లొండొండ పెరింగె | నుబ్ది భూతబేతాళంబు లోలలాడ. 103 
ప్రతిపదార్థం: అర్జునుండు+అను వర్దన్యు= అర్జునుడనే మేఘంయొక్క; అ(స్త్రవృష్టిన్‌= బాణవర్షంతో; పల్లమును మిజ్టును+అని= 
ఇది పల్లం, ఇది మిట్ట అని; ఏణుపణుప రాకన్‌= వేరుచేయలేక; ఉండన్‌= ఉండగా; నెత్తురు వెల్లులు= నెత్తురు వెల్లువలు; (వానిలో); 
భూతబేతాళంబులు= భూత(పేతాలు; ఉబ్బి= చెలరేగి; ఓలలాడన్‌= ఈదులాడగా; ఒండొండ పెరిగెన్‌= (క్రమంగా పెరిగింది. 
తాత్పర్యం: అర్జునుడనే మేఘం కురిసిన బాణవర్షంచేత మిట్టపల్లాలను వేరుచేయలేని స్థితి ఏర్పడింది. (ఆ బాణాల 
తాకిడికి) నెత్తురు వెల్లువలై పారింది. లోతైన నెత్తురుటేరులలో భూతబేతాళాలు ఓలలాడాయి. 


విశేషం: అలం: రూపకం. 


వ. ఇమ్మెయి నద్దుత విక్రమంబున నతిక్రమించి కడంగు కవ్వడి నంబష్టపతి యగు శ్రుతాయువు మార్మొని నొగ 
నొగం దాక నరదంబు వజపుటయు. 104 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ (ప్రకారం; అద్భుత విక్రమంబునన్‌= ఆశ్చర్యాన్ని కలిగించే శౌర్యంతో; అతిక్రమించి= దాటి; కడంగు 
కవ్వడిన్‌= ఉద్యమించే అర్జునుడిని; అంబస్టపతి అగు (శ్రుతాయువు= అంబష్ట దేశరాజయిన (ప్రతాయువు; మార్కొని= ఎదుర్కొని; 
నొగనొగన్‌ తాంకన్‌= (తనతేరు) కాడి కాడిని (అర్జునుడి తేరుకాడిని) తాకేటట్టుగా; అరదంబు పజణపుటయున్‌= తేరును తోలటమూ. 
తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే శౌర్యంతో అర్జునుడు ముందుకు పోగా అంబష్టదేశరాజు (శ్రుతాయువు ఎదుర్కొని 
(తనతేరు) నొగ (క్రీడితేరు) నొగను తాకేటట్టు తన తేరును తోలగా. 


చ. అతని శరాసనంబును హయంబుల. ద్రుంచిన నాశ్రతాయు వు 
ద్యతగద నొప్పం బట్టి దనుజాంతకు వ్రేసె నరుండు దద్గదా 
హతి యొనరించె నొండుగద నాతండు వెండియు విక్రమించినన్‌ 
శతమఖసూతి యాతని భుజంబులు€ గంఠము. ద్రుంచె వ్రేల్మిడిన్‌. 105 


ప్రతిపదార్థం: అతని శరాసనంబును= ఆ (శ్రుతాయువు విల్లును; హయంబులన్‌= గుర్రాలను; (త్రుంచినన్‌= చంపగా; ఆ 
(శ్రుతాయువు; ఉద్యతగదన్‌= పైకెత్తిన గదను; ఒప్పన్‌+పట్టి= బాగా పట్టుకొని; దనుజాంతకున్‌ ్రేసెన్‌= శ్రీకృష్ణుడిని కొట్టాడు; 
నరుండు= అర్జునుడు; తద్‌+గదా హతి ఒనరించెన్‌= అతడి గదను (త్రుంచాడు; ఆతండు= ఆ (శ్రతాయువు; వెండియున్‌= 
మరలా; విక్రమించినన్‌= విజృంభించగా; శతమఖసూతి= (నూరు యజ్ఞాలు చేసిన ఇంద్రుడి కుమారుడైన) అర్జునుడు; వ్రేల్మిడిన్‌= 
చిటికవేసే కాలంలో; ఆతని= ఆ (శ్రుతాయువుయొక్క; భుజంబులున్‌= చేతులు; కంఠమున్‌= గొంతును; త్రుంచెన్‌= 
'త్రుంచివేశాడు. 

తాత్పర్యం: ఆ (శ్రుతాయువు వింటినీ గుర్రాలనూ అర్జునుడు చంపాడు. అంత (శ్రుతాయువు గదతో శ్రీకృష్ణుడిని 
కొట్టాడు. ఆ గదను అర్జునుడు (త్రుంచాడు. ఆ (శ్రుతాయువు మళ్ళీ విజృంభించాడు. అర్జునుడు (చిటికె) వెస్‌ 
లోపల అతడి చేతులనూ, గొంతునూ [త్రుంచివేశాడు. 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇత్తెటింగున ద్రోణాచార్యుం గడచి కృతవర్షుని బెట్టుపటిచి, శ్రుతాయుధునిం గూల్చి, కాంభోజపతిం బడవైచి 
శ్రుతాయుఃప్రభృతుల నులిపె తటిమి భవదీయ సైన్యంబు సొచ్చి బహువిధ యోధ ప్రాణంబుల బాణనాళంబులం 
బీల్చి కొనుచుం బెలుచ నడరు ఫల్లునుం గనుంగొని నీ కొడుకు దేరు దోలుకొని యొంటిమై నక్కుంభసంభవు 
కడకుం జని కటకటంబడుచు నతని కిట్లనియె. 106 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; (ద్రోణాచార్యున్‌+కడచి= |ద్రోణాచార్యుడిని దాటి; కృతవర్ముని; బెట్టుపటిచి= గట్టిగా 
పడవేసి; (శ్రుతాయుధునిన్‌+కూల్చి= (శ్రుతాయుధుడిని చంపి; కాంభోజపతిన్‌+పడవైచి= కాంభోజరాజును పడగొట్టి; శ్రుతాయుః 
ప్రభృతులను= (శ్రుతాయువు మొదలైన వారిని; నులిపి తటీమి= చెదరగొట్టి; భవదీయ సైన్యంబున్‌= నీ సేనలోకి; చొచ్చి= దూరి; 
బహువిధయోధ (ప్రాణంబులన్‌= చాలామంది వీరుల (ప్రాణాలను; బాణనాళంబునన్‌= బాణనాళాలతో; పీల్చికొనుచున్‌= పీల్చివేస్తూ; 
పెలుచన్‌+అడరు= దండిగా విజృంభించే; ఫల్గునున్‌+కనుంగొని= అర్జునుడిని చూచి; నీ కొడుకు= (దుర్యోధనుడు) నీ కుమారుడు; 
తేరుతోలుకొని= తన తేరును తోలుకొంటూ; ఒంటిమైన్‌= ఒకడే; ఆ+కుంభసంభవు కడకున్‌= ఆ దద్రోణాచార్యుడి దగ్గరకు; చని= 
వెళ్ళి; కటకటంబడుచున్‌= కష్టపడుతూ; అతనికిన్‌= (ద్రోణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు (ద్రోణాచార్యుడిని దాటుకొని కృతవర్మను తీవ్రంగా బాధించాడు. 
(శ్రుతాయువును చంపాడు. కాంభోజపతిని పడగొట్టాడు. శ్రుతాయువు మొదలైన వారిని నలియగొట్టాడు, తరిమాడు. 
నీ సేనలోకి దూరి తన బాణాలతో చాలా మంది ప్రాణాలను పీల్ఫివేసి విజ్బంభిస్తూ ఉంటే, అర్జునుడిని చూచిన 
నీ కొడుకు తన తేరును తోలుకొంటూ (ద్రోణుడి దగ్గరకుపోయి మనస్సునొచ్చుకొని ఇట్టా అన్నాడు. 


దుర్యోధనుండు ద్రోణుని దూణనాడుట (సం. 7-69-1) 


చ. 'నిను నవలీల దాంటి ప్రజ నేలకు. గోలకు€ దెచ్చుచున్న య 
ర్లును( దలయెత్తి యైన నటు సూడవు పాండవపక్షపాతి నీ 
మన మటు గాన నెప్పుడును మాదెస€ గప్ప యెలుంగు. బామ వై 
యునికి యెటుంగ వచ్చె; నటు లూఅట గా వర మిచ్చినాండవో? 107 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; అవలీలన్‌= సులభంగా; దా(టి= తప్పుకొని; ప్రజన్‌ నేలకున్‌ కోలకున్‌+తెచ్చుచున్న= సైనికులను 
కిందామీద చేస్తున్న; అర్జునున్‌= అర్జునుడిని; తలఎత్తి ఐనన్‌+అటుచూడవు= ఆ ప్రక్కకు తలయెత్తికూడా చూడకున్నావు; నీ 
మనము= నీ మనస్సు; పాండవ పక్షపాతి= పాండవులమీద పక్షపాతం కలిగింది; అటుగానన్‌= నీ మనస్సట్టా ఉన్నది కాబట్టి; 
ఎప్పుడును= అన్ని సమయాలలో; మాదెసన్‌= మా మీద; కప్పఎలుంగుపామవై= కప్పగొంతుతో అరిచే పాముగా; ఉనికి= ఉండటం; 
ఎణుంగవచ్చెన్‌= తెలియవచ్చింది; అటులు= ఆ విధంగా; ఊలజటగాన్‌= సహాయంగా (అంటే పాండవులకు సాయంగా); 
వరము+ఇచ్చినాండవో?= వరమిచ్చావా? 


తాత్సర్యం: నిన్ను సులభంగా దాటి సైన్యాన్ని తల్లక్రిందులు చేస్తూ ఉన్న అర్జునుడి దిక్కు నీవు తలఎత్తి అయినా 
చూడటంలేదు. నీ మనసెప్పుడూ పాండవ పక్షపాతియే. మా వైపు కప్పగొంతుతో అరిచే పాము వలె ఉండే నీ 
తత్త్యం తెలిసింది. ఆ దిక్కున ఉండేవారికి ఊరటగా నీవు వరమిచ్చినట్టుగా ఉన్నదే! 

నిశేషం: దుర్యోధనుడు - విజృంభించి తన సైన్యాన్ని నాశనంచేస్తూ ఉన్న అర్జునుడిని ఎదుర్కొనకుండా (ద్రోణాచార్యుడుపాండవపక్ష 
పాతిగా ఉన్నాడని ఆయనను దెప్పుడు మాటలతో ఎత్తిపొడుస్తున్నాడు. కాబట్టే కప్పగొంతుతో ఉండే పామని ఆయనను అన్నాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 357 


క నిను నమ్మి యొండువలనికి(। జనక జయద్రథుండు నిలిచె సైన్యములో నా 

తని జంపెడు తేనియపూ । సినకత్తివి గాక మానిసివె? యూహింపన్‌'. 108 
ప్రతిపదార్థం: నినున్‌ నమ్మి= నిన్ను నమ్ముకొని; జయ॥ద్రథు(డు= సైంధవుడు; ఒండువలనికిన్‌= ఇంకొకచోటికి; చనక= 
వెళ్ళకుండా; నిలిచెన్‌= నిలిచాడు; సైన్యములోన్‌= మన సైన్యంలో; ఆతనిన్‌= ఆ సైంధవుడిని; చంపెడు= చంపునటువంటి; 
తేనియ పూసిన కత్తిని గాక= తేనెపూసిన కత్తి మాదిరి వాడవు కాకుండా; (నీవు) మానిసివె?= మనుష్యుడవా? 
తాత్సర్యం: సైంధవుడు నిన్ను నమ్మాడు. ఇంకో చోటికి పోకుండా నిలిచాడు. నీవు తేనెపూసిన కత్తిలాగా అతడిని 
చంపే మనసుతో ఉన్నావు. ఊహిస్తే నీవు మనిషివేనా?' (అని తోస్తూ ఉన్నది) 
విశేషం: తన పక్షంలో ఉంటూ [ద్రోణుడు తేనెపూసిన కత్తి మాదిరి ఉన్నాడని తిరస్కరిస్తూ మాటాడినాడు దుర్యోధనుడు. 
వ. అని పలికి కార్యదాహంబునం జేసి తన రాజసం బడంచుకొని యతండు. 109 
ప్రతిపదార్థం: అని పలికి= అని అంటూ; కార్యదాహంబునన్‌+చేసి= పనియందలి ఆశతో; తన= తనయొక్క; రాజసంబు= 
రజోగుణం వలన ఏర్పడే అహంకారమును; అడంచుకొని= అణచుకొని; అతండు= ఆ దుర్యోధనుడు 
తాత్సర్యం: అని మాట్లాడి, పనిమీద ఆశతో తన కుండే అహంకారాన్ని అణగించుకొన్నాడు దుర్యోధనుడు. 


తే. సైంధవున కడ్డమున్న రాజవ్రజంబు । పార్టు రాకకు వెలువెల( బాఅం జొచ్చె! 

నార్తి బలుకు నా మాటల కలుగ కకట! । చావకుండంగ నాతని గావవయ్య! 110 
ప్రతి ప్రదార్థం: సైంధవునకున్‌= సైంధవుడికి; అడ్డము+ఉన్న= (కాపుగా) అడ్డముండే; రాజవ్రజంబు= రాజుల సమూహం; 
పార్టురాకకున్‌= అర్జునుడు వచ్చే విధానానికి; వెలువెలన్‌+పాజబొచ్చెన్‌= తెల్లపోతున్నారు; ఆర్తిన్‌= బాధతో; పలుకు= చెప్పే; నా 
మాటలకున్‌= నా పలుకులకు; అలు(గకు= కోపపడకు; అకట!= అయ్యో!; చావక+ఉండన్‌= చావకుండా ఉండేటట్టు; ఆతనిన్‌= 
సైంధవుని; కావవయ్య!= రక్షించుమయ్యా! 
తాత్సర్యం: సైంధవుడికి రక్షగా ఉండే రాజులు, అర్జునుడు చొచ్చుకువచ్చే తీరుకు వెలవెలపోతున్నారు. బాధతో 
మాట్లాడే నా మాటలకు అలుగవద్దు. సైంధవుడు చావకుండా ఉండేటట్టు అతడిని కాపాడు. 


వ. అనిన విని యాచార్యుం డతని కి ట్లనియె. 111 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని= విని; ఆచార్యుండు= ద్రోణుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఆ మాటలకు ద్రోణాచార్యు డీ విధంగా అన్నాడు. 


క. “నీ మాటకు మా యశ్వ। త్చామ వచనములకు నేంబదరుదునె? విను మా 

దామోదరు మతి ముంగలి । గా మారుతవేగ ఘోటకస్సురణ మెయిన్‌. 112 
ప్రతిపదార్థం: నీ మాటకున్‌= నీ పలుకుకూ; మా అశ్వత్థామ వచనములకున్‌= మా అశ్చత్హామ మాటలకూ (దుర్యోధనుడినీ అశృత్తామనూ 
ద్రోణుడు పుత్రవాత్సల్యంతో చూచాడు); నేన్‌= నేను; పదరుదునె?= కోపిస్తానా?; వినుము; ఆ దామోదరుమతి= ఆ శ్రీకృష్ణుడి 
తలపుకంటె; ముంగలిగాన్‌= ముందుగా; మారుతవేగ= గాలియొక్క వేగంకల; ఘోటక= గుర్రాలయొక్క; స్ఫురణ మెయిన్‌= స్ఫూర్తితో. 
తాత్పర్యం: (ఓ సుయోధనా!) నీ మాటకూ అశ్యత్తామ మాటకూ నేను కోపిస్తానా? నా మాటవినుము. ఆ 
కృష్ణుడి తలపు ముందుపోగా వాయువేగంకల గుర్రాల యొక్క స్ఫూర్తితో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. చనునప్పు డతని యమ్ములు । వెనుకం బ్రజం దాంకుచుండు వివ్వచ్చుని నేం 

జననీక యాంగువాండనె? । కనికని యిటు లేల పలుక గౌరవనాథా! 113 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చనునప్పుడు= పోయేటప్పుడు (వేగంతో); అతని అమ్ములు= ఆ అర్జునుడి బాణాలు; వెనుక (ప్రజం= వెనుక 
ఉండే సైన్యాన్ని; తాకుచుండు= తాకుతూ ఉంటాయి (అటువంటప్పుడు); వివ్వచ్చుని= బీభత్సుడిని (అర్జునుడిని); నే జననీక= 
నేను ముందుకు పోనియ్యకుండా; ఆగువాండనె?= ఆపేవాడినా? కనికని= చూస్తూ చూస్తూ; కౌరవనాథా!= కురురాజా!; 
ఇటులు+పలుకన్‌+ఏల?= ఈ విధంగా ఎందుకు మాట్లాడుతావు? 

తాత్సర్యం: (అర్జునుడు ఆ విధంగా) పోయేటప్పుడు, ఆతడి బాణాలు వెనుక ఉండే సైన్యాన్ని తాకుతూ ఉంటాయి. 
అటువంటి సమయంలో బీభత్సుడిని ముందుకు పోనీకుండా నే నాపగలనా? దుర్యోధనా! చూస్తూ చూస్తూ నీవు 
ఈ విధంగా మాట్లాడటం ఎందుకు? 


విశేషం: ఇందులో అర్జునుడి రథవేగంయొక్క అతిశయం వర్ణించబడింది. బాణాలకంటె ముందుగా రథం పోతున్నదని భావం. 


వ. అది యట్లుండె; నొకహితంబు సెప్పెద నాకర్ణింపుము; సేనాముఖంబు విడిచి యే నర్గ్జును వెనుకం బోయినం 
బాండవ బలంబు లురులం దో తెంచు మనయొద్దు గలంగిన సైంధవుం గాచు టరిది; యట్లుంగాక 
రాజమధ్యంబున ధర్మరాజుం బట్టెద' నని యాడిన 'నాకు నప్పని యేమజిందగునే యతనిన వేచి నిలిచెద; 
విశేషించి వృద్ద నగుటంజేసి శీఘ్రయానం బశక్యంబయి యుండు; గాండీవియు నీవును దుల్యవయో 
వర్తనులరు; శంక లేక వానితో విరోధంబు గొన్నవాండవు తగు సహాయులం గూర్జికొని యడ్డపడుము; 
చయ్యనం జను” మని పలికిన నతండు. 114 

ప్రతిపదార్థం: అది అట్టుండెన్‌= అది అట్టుండనీ; ఒక్క హితంబు చెప్పెదన్‌= ఒక మంచి మాట చెప్పుతున్నాను; ఆకర్షింపుము= 
వినుము; సేనాముఖంబు విడిచి= సేన మొదలు వదిలి; ఏన్‌= నేను; అర్జును వెనుకన్‌+పోయినన్‌= అర్జునుడి వెనుక పోతే; పాండవ 
బలంబులు= పాండవ సైన్యాలు; ఉరులన్‌+తోంతెంచున్‌= ఉర్లపడుతూ వస్తాయి; మన ఒడ్డు కలంగినన్‌= మన వ్యూహం చెదరిపోతే; 
'సైంధవున్‌+కాచుట+అరిది= సైంధవుడిని కాపాడటం సాధ్యం కాదు; అట్టున్‌+కాక= ఆ విధంగా కాకుండా; రాజమధ్యంబునన్‌= రాజుల 
మధ్యలో; ధర్మరాజున్‌+పట్టెదను+అని= ధర్మరాజును బందీ చేస్తానని; ఆడిన నాకున్‌= (ప్రతిజ్ఞ చేసిన నాకు; ఆ+పని ఏమణన్‌+తగునే?= 
ఆ పనిని మరిచిపోవచ్చునా?; అతనిన= అతడినే (ఆ ధర్మరాజునే); వేచి నిలిచెదన్‌= కాచుకొని ఉంటాను; విశేషించి= మీదు మిక్కిలి; 
వృద్దను+అగుటన్‌+చేసి= ముసలివాడను కావటంవలన; శీఘ్రయానంబు= వేగంగా నడపటం; అశక్యంబు+అయి ఉండున్‌= 
అసాధ్యంగా ఉన్నది; గాండీవియున్‌= అర్జునుడూ; నీవును= నీవునూ (దుర్యోధనుడూ); తుల్యవయోవర్తునులరు= సమానమైన వయస్సు, 
నడవడీ కలవారు; శంక లేక= అనుమానించకుండా; వానితోన్‌= అర్జునుడితో; విరోధంబు కొన్నవాండవు= పగ తెచ్చుకొన్నవాడవు; 
తగు సహాయులన్‌ కూర్చికొని= తగిన సహాయకులను ఏర్పాటు చేసికొని, అడ్డుపడుము= (అర్జునుని) అడ్డుకొనుము; చయ్యనన్‌ 
చనుము= వెంటనే వెళ్ళుము; అని పలికినన్‌= అని మాట్లాడగా; అతండు= ఆ దుర్యోధనుడు. 

తాత్పర్యం: “దానిని అట్టా ఉండనీ. ఒక మేలి మాట చెప్పుతాను విను. సేన మొదట అర్జునుడి వెనుకపోతే పాండవ 

సైన్యం విజృంభించి వస్తుంది. మనసైన్యం కలకబారితే సైంధవుడిని కాపాడటం సాధ్యంకాదు. అంతేకాక 

రాజసభామధ్యంలో ధర్మరాజును బంధిస్తానని చెప్పాను. ఆ పని మరువ తగునా? పైగా, నేనా ముసలివాడిని; త్వరగా 
నడవలేనివాడిని. అర్జునుడూ నీవూ సమానమైన వయసులో ఉన్నవారు, సందేహించక అతడితో వైరం తెచ్చుకొన్నావు. 
తగినవారి సహాయంతో అతడి దారికి అడ్డుపడుము. త్వరగా పొమ్ము అని [ద్రోణుడు చెప్పగా విని దుర్యోధనుడు. 


చ. _ “నిను గృతవర్మ గెల్చి యవనీపవర ప్రకరంబు నోరి పే 
ర్లిన నరు నేన కాదు సురసేనయు నింద్రుండు నైన దాశక నే 
ర్లునె? యది కార్యతంత్రముగ6. జూచిత యేని భవన్నియోగమున్‌ 
గొనకొని చేసెదన్‌ యశము గోల్పడకుండంగ6 జూడు మెమ్మెయిన్‌'. 115 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 359 


ప్రతిపదార్థం: నినున్‌= నిన్నూ; కృతవర్మన్‌ గెల్చి= కృతవర్మనూ గెల్చి; అవనీప వర (ప్రకరంబున్‌= రాజగశ్రేష్టుల సమూహాన్ని; 
ఓర్చి= ఓడించి; పేర్చిన= విజృంభించిన; నరున్‌= అర్జునుడిని; నేను+అ కాదు= నేనే కాదు; సురసేనయున్‌= దేవసేనా; 
ఇంద్రుండునైనన్‌= ఇంద్రుడు అయినా; తా(క నేర్చునే?= ఎదురుకొనగలరా?; అది= ఆ విధంగా ఎదుర్కొనటం; కార్యతంత్రముగన్‌= 
పనిగా; చూచిత ఏని= చూచినట్టెతే; భవత్‌+నియోగమున్‌= నీ ఉత్తర్వును; గొనగొని= ప్రయత్నంతో; చేసెదన్‌= చేస్తాను; 
ఏ+మెయిన్‌= ఎట్టయినా; యశము= కీర్తిని; కోల్పడకుండన్‌= పోగొట్టుకొనకుండా; చూడుము. 


తాత్సర్యం: 'నిన్నూ కృతవర్మనూ గెలిచి, ప్రముఖులైన రాజులనందరినీ ఓడించి విజృంభిస్తూ ఉండే అర్జునుడిని 
నేనే కాదు - దేవతా సైన్యంతో ఇంద్రుడు కూడా ఎదుర్కొనలేడు. అర్జునుడిని ఎదుర్కొనటమే కార్యోపాయంగా 
నీవు భావించినట్టయితే నీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా అట్టే చేస్తాను. కాని, ఏ విధంగానైన కీర్తి కోల్పోకుండా చూడు. 


వ. అనుటయునగ్గురుండక్కురుపతి(గనుంగొని 'నీవు నిక్కంబ పలికితి; కిరీటి యట్టివాండ; నేడొక్కయద్దుతంబు 
సూపెద; నిక్కనచధారణంబుచేత రక్షితుండవై యతనిం దలపడుము; కృష్ణుండును సమస్తజనంబులు 
వెజథి/గుపడం దదీయ శరంబులు నీ తనువు(దాశకకుండ గల యవి' యని చెప్పి యొక్కపసిండికత్తకంబునం 
దా శక్తి యావహించి యిచ్చినం బుచ్చుకొని, ప్రీతుం డగుచు నియతాత్ముండై దానిం దొడుగునప్పుడాచార్యుం 
“డిది దొల్లి దేవ సంరక్షణార్థంబుగా నజుండు దేవేంద్రున కిచ్చె; నది యతం డంగిరసునకు, నంగిరసుండు 
బృహస్పతికి, బృహస్పతి యగ్నివైశ్యునకు, నగ్నివైశ్యుండు నాకును దీని నొసంగి" రని యెజింగించి, 
సమంత్రకంబుగాం దొడిగి నానావిధ వాక్యంబుల దీవన లిచ్చి పొమ్మని యనుజ్ఞి సేసిన నమ్మహీపతి యుజ్జి 
యరదంబు సత్వరంబు సేసి యనేక రథకరితురగ నరనికరంబులు దన్నుం బరివేష్టింప వివిధ తూర్యనాదంబులు 
నింగిముట్ట వివ్వచ్చు వెనుకొనియె; నట్టియెడ నిక్కడ. 116 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (దుర్యోధనుడు) అని అనగా (అనగా తమ పేరు పోకుండా చూడుమని ప్రార్థించగా); ఆ+గురుండు= 
గురువైన ద్రోణాచార్యుడు; ఆ+కురుపతిన్‌= ఆ దుర్యోధనుడిని; కనుంగొని= చూచి; నీవు నిక్కంబు+అ పలికితివి= నీవు నిజం 
చెప్పావు; కిరీటి అట్టివాండు+అ= అర్జునుడు అంతటివాడే; నేండు= ఈ రోజు; ఒక్క అద్భుతంబు చూపెదన్‌= ఒక వింత చూపిస్తాను; 
ఈ కవచ ధారణంబుచేతన్‌= ఈ కవచాన్ని వేసికొనటంచేత; రక్షితుండవు+ఐ= కాపాడబడినవాడవై; అతనిన్‌+తలపడుము= 
ఆ అర్జునుడిని ఎదుర్కొనుము; కృష్ణుండును సమస్తజనంబులున్‌= కృష్ణుడును తక్కిన జనులందరూ; వెజంగు పడన్‌= 
ఆశ్చర్యపడగా; తదీయ శరంబులు= ఆ అర్జునుడు వేసే బాణాలు; నీ తనువున్‌= నీ శరీరాన్ని; తాకకుండన్‌+కల అవి= తాకకుండా 
ఉంటాయి; అని చెప్పి= ఆ మాదిరి చెప్పి; ఒక్క పసిండి కత్తళంబునందున్‌= ఒక బంగారు కవచంలో; ఆ శక్తి= ఆ శక్తిని (అనగా 
అర్జునుడిని బాణాలు తగులని శక్తిని); ఆవహించి= నిలిపి; ఇచ్చినన్‌= ఇయ్యగా; పుచ్చుకొని= తీసికొని; ప్రీతుండు+అగుచు= 
సంతోషంతో; నియత+ఆత్ముండు+ఐ= నియమంతో; దానిన్‌+ తొడుగుచున్నప్పుడు= దానిని తొడుగుకొనేటప్పుడు; ఆచార్యుండు= 
ద్రోణుడు; తొల్లి= వెనుక; దేవసంరక్షణార్థంబుగాన్‌= దేవతలను కాపాడేటందుకై; అజుండు= బ్రహ్మ; ఇది= ఈ కవచం; 
దేవ+ఇం(ద్రునకున్‌+ఇచ్చె= ఇంద్రుడికిచ్చాడు; అతండు+అంగిరసునకున్‌= ఆయన ఆంగిరసుడికి; అంగిరసుండు బృహస్పతికిన్‌= 
ఆంగిరసుడు దేవతల గురువైన బృహస్పతికి; బృహస్పతి యగ్నివైశ్యునకున్‌= దేవగురువు అగ్నివైశ్యునకు; అగ్నివైశ్యుండు నాకును= 
అగ్నివైశ్యుండు నాకు (ద్రోణునకు); ఒసంగిరి= ఇచ్చారు; అని= అని చెప్పి; ఎటింగించి= తెలిపి; సమం(త్రకంబుగాన్‌= మంత్ర 
సహితంగా; తొడిగి= కప్పి; నానావిధవాక్యంబులన్‌= అనేక రకాలైన మాటలతో; దీవనలు+ఇచ్చి= ఆశీర్వచనాలు చెప్పి; పొమ్మని= 
వెళ్ళమని; అనుజ్ఞ చేసినన్‌= ఉత్తర్వు ఈయగా; ఆ+మహీపతి= ఆ దుర్యోధనుడు; ఉబ్బి= సంతోషించి; అరదంబు సత్వరంబు 
చేసి= తేరును సిద్దంచేసి; అనేక రథకరితురగ నరనికరంబులు= నానా చతురంగబలాలు; తన్నున్‌+పరివేష్టింపన్‌= తనను 
అనుసరించగా; వివిధ తూర్యనాదంబులు= అనేక రకాలయిన తూర్య శబ్దాలు; నింగి ముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; వివ్వచ్చున్‌= 
అర్జునుడిని; వెనుకొనియెన్‌= వెన్నంటాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఇక్కడన్‌= ఈ (ప్రక్క. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా, ఆ గురుడైన (ద్రోణుడు ఆ సుయోధనుడితో 'నీవు నిజమే చెప్పావు. అర్జును డటువంటివాడే 
ఈ రోజు ఒక ఆశ్చర్యం చూపిస్తాను. ఈ కవచాన్ని ధరించి దానిచేత కాపాడబడుతూ అతడిని ఎదుర్కొనవలసింది. 
శ్రీకృష్ణుడు, మిగిలిన జనులందరూ ఆశ్చర్యపడగా అతడి బాణాలు నీ శరీరానికి తగలవు' అని చెపుతూ ఒక 
బంగారు కవచాన్ని మంత్రశక్తితో నింపి ఇచ్చాడు. దానికి ఆతడు సంతోషించి దానిని తొడుగుకొనేటప్పుడు - 
'దీనిని వెనుక దేవతలను కాపాడేందుకు బ్రహ్మ ఇంద్రుడికి ఇచ్చాడు. ఆతడు అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడు 
బృహస్పతికి, బృహస్పతి అగ్నివైశ్యుడికీ, అగ్నివైశ్యుడు నాకూ ఇచ్చాడు” అని తెలిపి, మంత్రపూర్వకంగా కవచాన్ని, 
అనేక వాక్యాలతో ఆశీర్వదించి పొమ్మని ఉత్తర్వు చేశాడు. దానికి ఆ రాజు (దుర్యోధనుడు) సంతోషించి, శీఘ్రంగా 
తేరును సిద్ధంచేసి నానావిధాలైన చతురంగ బలాలు త న్ననుసరింపగా అనేక తూర్యనాదాలతో ఆకాశాన్నంటే 
శబ్దంతో బీభత్సుడి వెనుకవైపునుండి దాడిచేసినపుడు; ఇక్కడ. 


చ. సరభసవృత్తిం బాండుసుతసైన్యము లొక్కట నేచినం గడుం 

దిర మయి నీ బలంబులు నుదీర్ణత సూపిన జాహ్నవీ సము 

ద్ధుర యమునాభిఘట్టనముతో నెనవచ్చె నరేంద్ర! యప్టు సం 

గర మతిఘోరమయ్యె; నొకకాలము నట్టివి సూడ మెయ్యెడన్‌. 117 
ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ రాజా! సరభసవృత్తిన్‌= త్వరత్వరగా; పాండుసుత సైన్యములు= పాండవుల సైన్యాలు; ఒక్కటన్‌= 
ఒక్కుమ్మడిగా; ఏచినన్‌= విజృంభించగా; కడున్‌+తిరమయి= మిక్కిలి స్థిరంగా; నీ బలంబులు= నీ సైన్యాలు; ఉదీర్లత చూపినన్‌= 
తీవ్రపరా(క్రమం చూపగా; జాహ్నవీ= గంగానదితో; సముద్దుర= వేగవతి అయిన; యమునాభిఘట్టనముతోన్‌= యమునానది 
తాకిన విధంలో; ఎనవచ్చెన్‌= సరివచ్చింది; అపు= ఆ సమయంలో; సంగరము= యుద్దం; అతి ఘోరము+అయ్యెన్‌= మిక్కిలి 
భయంకరంగా అయింది; ఒక కాలమున్‌= ఏ కాలంలోనూ; అట్టివి= అటువంటివి; ఏ+ఎడన్‌= ఎక్కడా; చూడము= చూడలేదు. 


తాత్సర్యం: తొందరగా పాండవ సైన్యాలు ఒక్కుమ్మడిగా విజృంభించాయి. అయితే నీ సైన్యాలు స్థిరంగా నిలిచాయి. 
ఆ గొప్పుగా నిలవడం గంగా యమునా సంగమం మాదిరి తోచింది. ఓ రాజా! ఆ యుద్దం వంటి యుద్దాన్ని, 
ఏ కాలానా, ఎక్కడా చూడ లేదు. 


వ. అ య్యవసరంబున. 118 
తాత్పర్యం: ఆ సమయంలో. 
ఆ. నడుమ భాను. దాలు నభము. గనుంగొని । దాని మిగులు బుద్ది ధరణి భాను 

యుగము దాల్లై ననంగ నొప్పిరి తీవ్రతే । జమున గురుండు ద్రుపదసంభవుండు. 119 


ప్రతిపదార్హం: నడుమన్‌= మధ్యలో; భానున్‌+తాల్చు= సూర్యుడిని ధరించే; నభమున్‌+కనుంగొని= ఆకాశాన్ని చూచి; 
దానిన్‌+మిగులు బుద్దిన్‌= ఆ ఆకాశాన్ని అతిశయించే తలపుతో; ధరణి= భూదేవి; భాను యుగమున్‌= ఇద్దరు సూర్యులను; 
తాల్చెన్‌= మోస్తున్నదో; అన(గన్‌= అని అన్నట్టు; తీవ్రతేజమునన్‌= తీక్ష్‌ణకాంతితో; గురుండు= ద్రోణుడు; (ద్రుపద సంభవుండు= 
'ద్రుపదుడి కొడుకు (ధృష్టద్యుమ్నుడు); ఒప్పిరి= ప్రకాశించారు. 
తాత్సర్యం: నడిమిభాగాన ఆకాశం మోసే సూర్యుడిని చూచి, దానిని అతిశయించేటట్లు భూదేవి ఇద్దరు సూర్యులను 
మోస్తున్నదా అన్నట్టు (ద్రోణ ధృష్టద్యుమ్నులు వెలిగారు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 361 


విశేషం: అలం: ఉత్తేక్ష ఆకాశం ఒక సూర్యుడినే మోస్తుంది. భూదేవి ఇద్దరు సూర్య సమ తేజస్సు కలవారిని మోస్తూ ఉన్నట్టున్నది 
అని భావము. 


వ. _ ఇట్లు ద్రోణ ధృష్టద్యుమ్నులు మెటిసి పోరి; రప్పు డప్పాంచాలవరుండు గురుని శరవర్షంబులు వారించుచు 
మిగిలి మన వాహినిపై నడరి నేల నెత్తుటం దోచిన, నతని కోల్తలకుం గాక యొది(గి యచ్చటి ప్రజ మూడు 
గుంపు లయ్యె; నప్పుడు ద్రోణుండు గినిసినం బాంచాల కేకయ ప్రముఖ బలంబులు గలంగం బడిన 
మగుడనస్మృత్సెన్యంబులు పురికొనుటయు ధర్మసూనుండు సోదరాదియోధ వీర సహితంబుగా 
నురవడించినం, గని, వికర్ణ వివింశతి చిత్రసేనులు భీమసేనుని, బాహ్లికుండు ద్రౌపదేయులను, దుశ్మాసనుండు 
సాత్యకిని, శకుని నకుల సహదేవులను, సోమదత్తుండు శిఖండిని, నలంబుసుండు ఘటోత్కచునిం, 
దలపడిరి; శల్యుండు సింధురాజుకడ నుండియు నగ్గలిక నమ్మొగ్గరంబు మొగంబునకుం జనుచు 
మరలుచునికింజేసి తత్కాల సన్నిహితుం డయిన యుధిష్టిరుం దాశె; నివ్విధంబునం దార్కొనిన యద్దొరలు 
నానా ప్రకార దారుణ విచిత్ర సంగరంబులు సేసి పల్లవితాశోకపుప్పిత కింశుక వనంబులం బోలి పొలిచి; 
రా సమయంబున దుస్ససేనుండు శైనేయుని మూర్చితుం జేసిన నాలోనన తెలిసి యతండు ప్రచండ భంగిం 
బెనంగె; గవల యమ్ముల కోహటించి గాంధారరాజు ద్రోణు దెసకుం బాటి; నట్టియెడ. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ద్రోణ ధృష్టద్యుమ్నులు= ద్రోణుడు, ధృష్టద్యుమ్నుడును; మెటసి పోరిరి= విజృంభించి యుద్దం 
చేశారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+పాంచాలవరుండు= ఆ పాంచాలశ్రేష్టుడు (ధృష్టద్యుమ్నుడు); గురుని= ద్రోణుడియొక్క; 
శరవర్షంబులు= అంప వానలు; వారించుచున్‌= అడ్డుకొంటూ; మిగిలి= అతిశయించి; మనవాహినిపైన్‌= మనసేన మీదకు; అడరి= 
విజృంభిస్తూ; నేల నెత్తుటన్‌+తో(చినన్‌= భూమి నెత్తురులో కన్సించగా; అతని కోల్తలకున్‌+కాక= వానికి ఎదురు నిల్చి యుద్దం 
చేయలేక; ఒదిగి= అణగి; అచ్చటి ప్రజ= అక్కడి సేన; మూండు గుంపులు+అయ్యెన్‌= మూడు భాగాలుగా అయింది; అప్పుడు, 
ద్రోణుండు కినిసినన్‌= ఆ సమయంలో ద్రోణుడు కోపించగా; పాంచాల కేకయ (ప్రముఖ బలంబులు= పాంచాల దేశ, కేకయ 
దేశ ముఖ్యసేనలు; కలంగన్‌+పడిన= చీకాకు పడగా; మగుడన్‌= మరలా; అస్మద్‌+సైన్యంబులు= మన సైన్యాలు; పురికొనుటయున్‌= 
విజృంభించగా; ధర్మసూనుండు= ధర్మరాజు; సోదరాదియోధ వీర సహితంబుగాన్‌= సోదరులు మొదలైన యుద్దవీరులతో; 
ఉరవడించినన్‌= వేగంగా రాగా; కని= చూచి; వికర్ల వివింశతి చిత్రసేనులు= ఈ పేర్లు కలవారు; భీమసేనునిన్‌= భీముడిని; 
బాహ్లికుండు= బాహ్లికుడు; (ద్రౌైపదేయులను= (ద్రౌపది కుమారులయిన ఉపపాండవులను; దుశ్ళాసనుండు= దుశ్చాసనుడు; 
సాత్యకిని= సాత్యకినీ; శకుని నకుల సహదేవులను= శకుని నకులుడినీ, సహదేవుడినీ; సోమదత్తుండు శిఖండిని= సోమదత్తుడు 
శిఖండినీ; అలంబుసుండు ఘటోత్కచునిన్‌= అలంబుసుడనే రాక్షసుడు ఘటోత్కచుడినీ; తలపడిరి= ఎదుర్కొన్నారు; శల్యుండు 
సింధురాజు కడన్‌+ఉండియున్‌= శల్యుడు సైంధవుడి దగ్గర ఉన్నప్పటికినీ; అగ్గలికన్‌= శౌర్యంతో; ఆ+మొగ్గరంబు+ మొగంబునకున్‌= 
ఆ వ్యూహం మొదటికి; చనుచున్‌= పోతూ; మరలుచునికిన్‌+చేసి= తిరిగి వస్తూ ఉన్నందున; తత్కాల= ఆ సమయంలో; సన్ని 
హితుండు+అయిన= దగ్గరగా ఉన్న; యుధిష్ట్థిరున్‌+ తాశెన్‌= ధర్మరాజును ఎదుర్కొన్నాడు; ఈ+విధంబునన్‌= ఈ మాదిరిగా; 
తార్కొనిన= ఎదుర్కొన్న; ఆ+దొరలు= ఆ రాజులు; నానా ప్రకార= అనేక విధాలుగా; దారుణ= భయంకరమైన; విచిత్ర సంగరం 
బులు= చూచేవారికి ఆశ్చర్యకరమైన యుద్దాలు; చేసి; పల్లవిత= చిగురించిన; అశోక= అశోకములు; పుప్పిత= పూచిన; కింశుక 
వనంబులన్‌+పోలి= మోదుగు తోటలవలె; పొలిచిరి= ఒప్పినారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; దుస్ఫసేనుండు= దుశ్ళా 
సనుడు; శైనేయునిన్‌= సాత్యకిని; మూర్చితున్‌+చేసినన్‌= మూర్భిల్లచేయగా; ఆలోనన్‌= అంతలోనే; తెలిసి= ఒడలు తెలిసి; అతండు 
= సాత్యకి; ప్రచండ భంగిన్‌= భయంకరంగా; పెనంగెన్‌= పోరాడాడు; కవల అమ్ములకున్‌= నకుల సహదేవుల బాణాలకు; 
ఓహటించి= వెనుకంజవేసి; గాంధారరాజు= శల్యుడు; ద్రోణుదెసకున్‌= ద్రోణుడున్న దిక్కుకు; పాటెన్‌= పరుగెత్తాడు; అట్టి ఎడన్‌=ఆ 
సమయంలో. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడూ (ద్రోణుడూ విజృంభించి యుద్దం చేస్తూ ఉండగా, ధృష్టద్యుమ్నుడి బాణవర్దానికి 
భూమి నెత్తురుమయం కాగా, అతడితో ఎదురు నిల్చి యుద్దంచేయలేక ఒదిగిపోయిన మన సేన మూడు 
భాగాలయింది. అంత [ద్రోణుడు కోపంతో విజృంభించగా పాంచాల కేకయ సైన్యాలు చీకాకు పడ్డాయి. మరలా 
మన సైన్యాలు పుంజుకున్నాయి. అంతలో సోదరులతో కూడి ఉండే ధర్మరాజు ఎదురెత్తి వచ్చాడు. వాళ్ళను 
చూచి వికర్ల వివింశతి చిత్రసేనులు భీముడినీ, బాహ్లికుడు ఉపపాండవులనూ, దుశ్శాసనుడు సాత్యకినీ, శకుని 
నకుల సహదేవులనూ, సోమదత్తుడు శిఖండినీ, అలంబుసుడు ఘటోత్కచుడినీ ఎదుర్కొన్నారు. శల్యుడు 
సైంధవుడి ప్రక్కనే ఉన్ననూ, ఆ సైన్యం ముందుకూ వెనుకకూ వస్తూ పోతూ, దగ్గరగా కనుపించిన ధర్మరాజును 
ఎదుర్కొన్నాడు. ఈ విధంగా ఆ దొరలు భయంకరంగా చిత్ర విచిత్రమయిన విధంగా యుద్దం చేస్తూ, 
చూచేవారికి వింతగా చిగిర్చిన అశోకాలూ, పూచిన మోదుగులవలె కనపడ్డారు. అప్పుడు దుశ్శాసనుడు సాత్యకిని 
మూర్చిల్ల చేశాడు. అంతలోనే సాత్యకి లేచి భయంకరంగా యుద్దం చేశాడు. నకుల సహదేవుల బాణాల 
దెబ్బకు శకుని భయపడి (్రోణుడున్న దిక్కుకు పరుగెత్తాడు. 


విశేషం: అలం: ఉపమ. ఆ యుద్ద విశేషాన్ని కూడా తిక్కన కవి సాహిత్యస్ఫూర్తిని కలిగిస్తూ ఆలంకారికంగా వర్షించాడు. 
క మనమూంక యొదింగి గుంపులు । గొని యెప్పటి యట్ల యగుడు గురు€ డతిరభసం 
బున ధృష్టద్యుమ్నుని భీ | ముని ధర్మజు బొదివి యుగ్రముగ నేసె నృపా! 121 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! (ధృతరాషా!); మన మూ(క= మన సైన్యం; ఒదిం౧= అణగి; గుంపులుగొని= గుంపులుకట్టి; 
ఎప్పటి అట్ల అగుడున్‌= ఎప్పటి మాదిరి కాగా (అనగా వెనుకటి వచనంలో వర్షించిన మాదిరి యుద్దం కాగా); గురు(డు= ద్రోణుడు; 
అతిరభసంబునన్‌= మిక్కిలి వేగంగా; ధృష్టద్యుమ్నుని, భీముని; ధర్మజున్‌= ధర్మరాజునూ; పొదివి= (క్రమ్ముకొని; ఉ(గ్రముగన్‌= 
భయంకరంగా; ఏసెన్‌= కొట్టాడు (బాణవర్షమును కురిపించాడు). 

తాత్సర్యం: ఓ రాజా! మన సైన్యం ఒదిగి గుంపులుగా అయింది. ద్రోణుడు చాల వేగంగా ధృష్టద్యుమ్న, భీమ, 
ధర్మరాజులను (క్రమ్ముకొని భయంకరంగా బాణాలు వేశాడు. 


వ. అయ్యవసరంబున. 122 
తాత్సర్యం: ఆ సమయంలో. 
క. ఉభయ బలంబులు( బురికొని | యిభ తురగ స్యందనంబు లిల. బ్రోవులుగా 

సభయాశ్చర్యాత్మకులై । నభశ్చరులు వొగడ నీసునం బోరాడెన్‌. 123 


ప్రతిపదార్థం: ఉభయ బలంబులున్‌= ఇరువాగు సేనలు; పురికొని= విజృంభించి; ఇభ= ఏనుగులు; తురంగ= గుర్రాలు; 
స్యందనంబులు= తేరులు; ఇలన్‌= భూమిమీద; ్రోవులుగాన్‌= కుప్పలుగా కాగా; నభశ్చరులు= ఆకాశంలో తిరిగే దేవతలు 
మొదలగువారు; సభయ+ఆశ్చర్య+ ఆత్మకులు+ఐ= భయాశ్చార్యాలతో కూడినవారై; పొగడన్‌= కీర్తించగా; పోరాడెన్‌= యుద్దంచేశాయి. 


తాత్సర్యం: ఇరుపక్షాల సేనలూ కమ్ముకొని (చతురంగ బలాలైన) ఏనుగులూ, గుర్రాలూ, తేరులూ, భూమిమీద 


కుప్పలుగా కూలేటట్టు పోరాడారు. ఆకాశంలో తిరిగే దేవతలు మొదలైనవారు ఈ స్థితిని ఆశ్చర్యంతో, భయంతోనూ 
చూస్తూ పొగడారు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 363 


ధృష్టద్యుమ్ను ద్రోణాచార్యుల యుద్దము (సం. 7-72-22) 


వ. అట్టి సంకుల సమరంబున సుస్థిరోత్సాహుండై నిజవ్యూహం బభేద్యంబగునట్లుగా శుంభదవష్టంభంబునం 
బేర్చి కుంభసంభవుండు ధృష్టద్యుమ్ను మిగిలి పాండవసైన్యంబు దైన్యంబు నొందించుచున్న నప్పాంచాల 
కులప్రదీపకుండు కోపోద్దీపితుం డయి పారావతవర్ణంబులగు తన రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులం 
బెరయ నరదంబు వజపించి పలకయు వాలునుంగొని సాహసికత్వంబున నతని తేరికడ నొగంద్రొక్కియెక్కి 
కాండిపయిం జిత్రగతులు మెఅసి తటి చై తొర(గు తదీయ శరంబులు నిజ శరీరంబు(జో(కనీకుండెడు నాలో. 
జేయార్పు రాకుండియు( దమకంబునం గృపాణంబు విసరినం దద్రథ తురంగంబుల యంగంబులు వెడవెడ 
దా(కు కొలది నయ్యాచార్యుండు రయంబున. 124 


ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; సంకుల సమరంబునన్‌= దట్టమయిన యుద్దంలో; సుస్థిర+ఉత్సాహుండు+ఐ= దృఢమయిన 
ఉత్సాహంకలవాడయి; నిజవ్యూహంబు= తన మొగ్గరం; అభేద్యంబుగాన్‌= చీల్చరానిదిగా; శుంభత్‌+అవష్టంభంబునన్‌+పేర్చి= 
ప్రకాశించే అహంకారంతో విజృంభించి; కుంభసంభవుండు= ద్రోణుడు; ధృష్టద్యుమ్నున్‌+మిగిలి= ధృష్టద్యుమ్నుడిని దాటి; 
పాండవసైన్యంబును= పాండవసేనను; దైన్యంబున్‌+ఒందించుచున్నన్‌= దురవస్థ పొందిస్తూ ఉంటే; ఆ+పాంచాల కుల 
ప్రదీపకుండు= ఆ పాంచాల రాజవంశాన్ని ప్రకాశింపచే సే వాడు(ధృష్టద్యుమ్నుడు); కోపోద్దీపితుండు+అయి= కోపంతో వెలుగుతూ; 
పారావత వర్షంబులు+అగు= పావురాల రంగుగల; తన రథ్యంబులన్‌= తన గుర్రాలను; ఆ+గురు= ఆ గురుని (ద్రోణుని); 
అరుణాశ్వంబులన్‌= ఎర్రని గుర్రాలను; బెరయన్‌= చేరగా; అరదంబు= తేరును; పజపించి= తోలి; పలకయు వాలునున్‌+కొని= 
డాలూ కత్తీ తీసికొని; సాహసికత్వంబునన్‌= తెంపరితనంతో; అతని తేరికడన్‌= ద్రోణుడి తేరువద్ద; నొగన్‌+త్రొక్కి ఎక్కి= నొగను 
తొక్కి పైకి ఎక్కి; కాండిపయిన్‌= నొగ కాడిమీద; చిత్రగతులు= చిత్రగతులతో; మెటసి= రేగి; తఖిచై= ఎక్కువగా; తొరంగు= 
పడుతూ ఉండే; తదీయ= ఆ (ద్రోణుడి; శరంబులు= బాణాలు; నిజశరీరంబున్‌= తన ఒంటిమీద; చోంకనీకుండెడున్‌ ఆలోన్‌= 
తగులనీకుండునంతలో; చేయార్సు= చేయి తీయటానికి; రాకుండియున్‌= రాకుండినప్పటికి; తమకంబునన్‌= పట్టుదలతో; 
కృపాణంబు విసరినన్‌= కత్తి విసరగా; తద్రథ= ఆ [ద్రోణుడి తేరి; తురంగంబుల= గుర్రాల యొక్క అంగంబులు= దేహాలను; 
వెడ వెడన్‌= కొంత కొంత; తాంకు కొల(ది= తగులగా; ఆ+ఆచార్యుండు= ఆ (ద్రోణాచార్యుడు; రయంబునన్‌= వేగంగా. 
తాత్సర్యం: ఆ సంకుల యుద్దంలో సుస్థిరంగా ఉన్న ఉత్సాహంతో, తన యుద్ద వ్యూహం చీల్చరానిదన్న 
అహంకారంతో విజృంభించి ద్రోణుడు, ధృష్టద్యుమ్నుడిని దాటి, పాండవ సైన్యాన్ని దురవస్థపాలు చేస్తూ ఉండగా, 
పాంచాలకుల దీపకుడైన ధృష్టద్యుమ్నుడు కోపంతో మండిపోతూ, పావురాల రంగున్న తన తేరి గుర్రాలను ఆ 
గురుడి ఎర్రని గుర్రాలను, తాకేటట్టు తన తేరిని తోలి, డాలూ, కత్తీ తీసికొని సాహసంతో ఆయన తేరు దగ్గర 
నొగమీద కాలుపెట్టి యెక్కి కాడి మీద కాలు మోపుకొని అనేక విధాల విజృంభించి, విస్తారంగా పడే ద్రోణుడి 
బాణాలను తన ఒంటిని తాకనీయకుండా, అంతలోనే చేయితీయటానికి వీలుపడకున్నా పట్టుదలగా కత్తిని పట్టి 
విసరగా, అది (ద్రోణుని తేరి గుర్రాల ఒడలిని తాకగా ఆ ఆచార్యుడు వేగంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అలుగు చెక్కలుగాం జేసి హరుల సూతు('। దునిమి సిడమును బలకయు ద్రుంచి వైచి 
మేను లక్షించి కులిశంబు( బోని దొడ్డ । నారసం బేయ సాత్యకి నడుమ నటికె. 125 


ప్రతిపదార్థం: అలుగున్‌= కత్తిని; చెక్కలుగాన్‌+చేసి= ముక్కలుగా చేసి; హరులన్‌= గుర్రాలను; సూతున్‌= సారథిని; తునిమి= 
చంపి; సిడమును పలకయున్‌= ధ్వజాన్ని, డాలును; (త్రుంచివైచి= ముక్కలు చేసి; మేనున్‌= శరీరాన్ని; లక్షించి= గురిచూచి; 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


కులిశంబుబోని= వజ్రాయుధంవంటి; దొడ్డ= పెద్ద; నారసంబు+ఏయన్‌= వాడి బాణాన్ని వేయగా; సాత్యకి నడుమ నజకెన్‌= 

సాత్యకి (దానిని) మధ్యలోనే నరకివేశాడు. 

తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడి కత్తిని ముక్కలు చేసి, గుర్రాలను, సారథినీ చంపి, పతాకాన్నీ, డాలునూ ముక్కలు 

చేసి, వజ్రాయుధం వంటి వాడి నారసంతో వేయగా దానిని సాత్యకి మధ్యలోనే నరకివేశాడు. 

వ. ఇట్లు శినిపుంగవుండు సింగంబు వొదివిన కురంగంబు6 గాచు చందంబున ధృష్టద్యుమ్ను రక్షించి 
తొలంగంగొనిపోయె' ననిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. 126 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శినిపుంగవుండు= సాత్యకి; సింగంబు పొదివిన= సింహం కమ్ముకున్న; కురంగంబున్‌= 
జింకను; కాచుచందంబునన్‌= కాపాడే విధంగా; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; రక్షించి= కాపాడి; తొలంగన్‌+కొనిపోయెన్‌= 
తప్పించి తీసికొనిపోయాడు; అనినన్‌= అని చెప్పగా; విని; ఆంబికేయుండు= ధృతరాష్టుడు; సంజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= 
సంజయునితో ఇట్లా అన్నాడు. 

తాత్పర్యం: ఈ విధంగా సాత్యకి, సింహం కమ్ముకొనిన జింకను కాపాడే విధంగా ధృష్టద్యుమ్నుడిని రక్షించి, 
తప్పించి తీసికొనిపోయాడని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు అతడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. “పులివాతి కండ గొనుగతి - నలవున బాంచాల తనయు నయ్యెడరునకుం 
దొలంగించిన సాత్యకిపై | నలుక వొడమకుండు నెట్టు లాచార్యునకున్‌?' 127 


ప్రతిపదార్థం: పులివాతి కండన్‌= పులినోటి దగ్గరి మాంసపు ముక్కను; కొనుగతిన్‌= తీసుకొనిపోయే విధంగా; అలవునన్‌= 
బలంతో; పాంచాలతనయున్‌= పాంచాలరాజు కొడుకైన ధృష్టద్యుమ్నుడిని; ఆ+ఎడరునకున్‌= ఆ ప్రమాదానికి; తొలగించిన= 
తప్పించిన; సాత్యకిపైన్‌= సాత్యకిమీద; ఆచార్యునకున్‌= ద్రోణాచార్యుడికి; ఎట్టులు= ఏ విధంగా; అలుక= కోపం; ఎట్టులు= 
ఏ విధంగా; పొడమక+ఉండున్‌= కలుగకుండా ఉంటుంది? 

తాత్పర్యం: “ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని హతమార్చేటందుకు సిద్దం కాగా సాత్యకి తప్పించాడు. అది పులి 
నోటి దగ్గరి కడి అయిన మాంసపు ముక్కను హరించినట్టయింది. ఆ సందర్భంలో పులికి ఎంత కోపం వస్తుందో 
ఆ విధంగానే ద్రోణుడికి సాత్యకిమీద కోపం రాకుండా ఉంటుందా? 


నిశేషం: అలం: ఉపమ. 


వ. అనుటయు నమ్మానవపతికి సూతసూనుం డిట్లను 'నట్లు సేసినం గినిసి గురుండు టెక్కలు గల పెనుబాము 
కైవడి సాత్యకిపై( గవియుటయు, నతండు నిజసారథి నాలోకించి 'యివ్విప్రుండు ధర్మతనయ భయంకరుం 
డితని మార్కొనవలయు'నని పలికి తేరు సమ్ముఖంబు సేయించె; నిత్తెబింగున. 128 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మానవపతికిన్‌= ఆ రాజుకు (ధృతరాష్టునితో); సూతసూనుండు= సంజయుడు; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు చేసినన్‌= ఆ విధంగా చేయగా (సాత్యకి ధృష్టద్యుమ్నుడిని తప్పించగా); గురుండు= 
ద్రోణుడు; టెక్కలుకల= రెక్కలలో ఉన్న; పెనుబాము కైవడిన్‌= పెద్దపాము మాదిరిగా; సాత్యకి పైన్‌+కవియుటయున్‌= సాత్యకి 
మీదకు దూకుటయు; అతండు= ఆ సాత్యకి; నిజసారథిన్‌+ఆలోకించి= తన సారథిని చూచి; ఆ+విప్రండు= ఆ బాపడు; 
ధర్మతనయ భయంకరుండు= ధర్మరాజుకు భయంకలిగించేవాడు; ఇతనిన్‌ మార్కొనవలయును= ఇతడిని ఎదుర్కొనవలెను; 
అని పలికి= అని చెప్పి; తేరు సమ్ముఖంబు చేయించెన్‌= తేరును ఎదురుగా పోనిచ్చాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 365 


తాత్సర్యం: ఆ విధంగా అనిన ధృతరాష్ట్రడితో సంజయుడు ఈ విధంగా అన్నాడు; 'ఆ విధంగా సాత్యకి చేయగా 
కోపగించుకొన్న గురుడు (ద్రోణాచార్యుడు రెక్కలున్న పెద్దపాము మాదిరిగా సాత్యకిమీదకి దూకాడు. అందుకు 
ఆతడు తన సారథితో “ఈ (బ్రాహ్మణుడు ధర్మరాజునకు భయంకరుడు; ఇతడిని ఎదుర్కొనటానికి మన తేరును 
అతడి ఎదుటికి పోనిమ్మ'ని అన్నాడు. ఈ విధంగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తలపడి చాపరుచులు మెటు(। గుల గములుగ గుణనితాంత ఘోషంబులు గ 
ర్హలుగా నారథికోత్తమ । జలదయుగము మెటిసి సాంద్ర శర వర్షములన్‌. 129 


ప్రతిపదార్థం: తలపడి= ఎదుర్కొని; చాపరుచులు= విండ్ల కాంతులు; మెటు(గులగములుగన్‌= మెణుపుల సమూహాలుగా; 
గుణ= అల్లెత్రాటి; నితాంత ఘోషంబులు= ఎడతెగని శబ్దాలు; గర్జలుగాన్‌= మేఘాల గర్జనలుగా; ఆ రథిక+ఉత్తమ జలదయుగము= 
సైనిక శ్రేష్టులనే ఆ మేఘాల జంట; మెణుసి= పెరిగి (విజృంభించి); సాంద్ర= దట్టమైన; శరవర్షములన్‌= బాణాల వానతో. 


తాత్పర్యం: ద్రోణ సాత్యకులు ఎదుర్కొన్నారు. వారి ధనుస్సుల కాంతులు మెజుపుల సమూహాలుగా, అల్లెత్రాటి 
టంకారధ్వనులు మేఘాల గర్డనలుగా ఆ రథికోత్తములు అనే మేఘాల జంటవిజృంభించి, దట్టమైన బాణవర్గాలతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. 
వ. అంతకంతకుం గదిసి భల్లంబుల నేట్లాడం దొడంగిన. 130 


పతిపదారం: అంతకున్‌+అంతకున్‌ కదిసి= (కమ(కమంగా సమీపించి; భలంబులన్‌= బలేలతో; ఏటాడన్‌+తొడంగినన్‌= పోట్లాట 
క్ర న (క్రమ ల ర జ జ 
మొదలుపెట్టగా. 


తాత్సర్యం: అంతకంతకు కమ్ముకొని బల్లేలతో పోట్లాడగా. 


చ. గొడుగులు గేతనంబులును గూలె( దనూద్గత రక్తధార లొ 
ల్మెడు గజదానతోయముల లీల వహించె బలద్వయంబు న 
ప్పుడు వెజింగందె నచ్చెరువు( బొందె వియచ్చరకోటి యిట్లు పో 
రెడు నెడ ద్రోణువిల్లు వెస రెండుగ సాత్యకి ద్రుంచె( ద్రుంచినన్‌. 131 


ప్రతిపదార్థం: గొడుగులు= గొడుగులును; కేతనంబులును= జెండాలును; కూలెన్‌= కూలిపోయాయి; తను+ఉద్గత= శరీరం 
నుండి వెడలిన; రక్తధారలు= నెత్తుటి ధారలు; ఒల్కెడు= జారుతూ ఉన్న; గజదానతోయముల లీలన్‌= ఏనుగుల మదజలాల 
విధమును; వహించెన్‌= పొందాయి; బలద్వయంబు= రెండు ప్రక్కల సేనలు; అప్పుడు= ఆ సమయాన; వెజంగు+అందెన్‌= 
భయపడినవి; వియత్‌+చరకోటి= ఆకాశంలో తిరిగే దేవతలు మొదలైనవారు; అచ్చెరువున్‌+పొందెన్‌= ఆశ్చర్యపడ్డారు; ఇట్టు 
పోరెడు+ఎడన్‌= ఈ మాదిరి యుద్దం చేసేటప్పుడు; సాత్యకి= సాత్యకి; ద్రోణువిల్టు= ద్రోణుడి వింటిని; వెసన్‌= శీఘ్రంగా; 
రెండుగన్‌= రెండుగా (అనగా రెండు ముక్కలుగా); (త్రుంచెన్‌= (త్రుంచాడు; (త్రుంచినన్‌= (త్రుంచగా. 


తాత్సర్యం: (ఆ యుద్దంలో) గొడుగులూ జెండాలూ కూలిపోయాయి. (సైనికుల) శరీరాల నుండి వెలువడే నెత్తురు 
ఏనుగుల మదజలం మాదిరి పడింది. ఇరుసైన్యాలూ అపుడు భయపడ్డాయి. దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ 
సమయంలో సాత్యకి (ద్రోణుడి విల్లు రెండుగా విరిచాడు. అట్టా విరువగా. 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: ఉపమ. విలువిద్యలో సాత్యకికి గల మెలకువలు దేవతలను కూడా ఆశ్చర్యపరచాయి. 


క _ గురు€ డొండొకవిల్లెత్తిన | సరభసముగ నదియు. దునిమె సాత్యకి; మజియుం 

ద్వరితముగ నెక్కువెట్ట(గ । శరాసనము లెన్నియేని. జక్కడిచె వడిన్‌. 132 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; ఒండు+ఒకవిల్లు= ఇంకొక విల్లును; ఎత్తినన్‌= ఎత్తుకోగా; సరభసముగన్‌= వేగంగా; 
అదియున్‌= దానిని కూడా; సాత్యకి= సాత్యకి; తునిమెన్‌= (త్రుంచివేశాడు; మజియున్‌= ఇంకా; త్వరితముగన్‌= తొందరగా; 
శర+అసనము= బాణములకు ఆసనమైన (పీఠమైన) విల్లు; ఎక్కు పెట్ట(గన్‌= ఎక్కు పెట్టగానే; ఎన్ని ఏనిన్‌= ఎన్నిటిని అయినా; 
వడిన్‌= వెంటనే; చక్కడిచెన్‌= నాశనం చేశాడు. 
తాత్సర్యం: (ద్రోణాచార్యుడు ఇంకో వింటిని ఎక్కు పెట్టేటప్పటికి సాత్యకి దానిని త్రుంచివేశాడు. ఆయన త్వరత్వరగా 
ఎత్తుకొని ఎక్కుపెట్టిన విండ్లనన్నింటిని త్వరత్వరగా విరిచివేశాడు. 


వ. అట్టి యెడ నాచార్యుం డాత్మగతంబున. 133 
ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆచార్యుండు= ద్రోణుడు; ఆత్మగతంబునన్‌= మనస్సులో 
తాత్పర్యం: ఆ సమయంలో (ద్రోణుడు తన మనసులో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. _“రామునందును గార్తవీర్యక్షితీశు । నందు నరునందు భీష్మునియందు. దక్క 
గలుగునే యెందు నీ యస్త్రబలము? వీని । యాశు విక్రమ మద్దుతంబయ్యె. జూడ. 134 


ప్రతిపదార్హం: రామునందున్‌= పరశురాముడి లో; కార్తవీర్యక్షితి+-ఈశునందున్‌= కార్తవీర్యార్డునుడనే రాజులోనూ; నరునందున్‌= 
అర్జునుడి లో; భీష్ముని అందును= (కౌరవులకూ పాండవులకూ తాతగారైన) భీష్ముని లో; తక్కన్‌= కాకుండా; ఎందున్‌= ఎక్కడైనా; 
ఈ+అ(స్త్రబలము= ఈ ధనుర్విద్యాశక్తి; కలుగునే?= ఉంటుందా?; వీని= ఈ సాత్యకి యొక్క; ఆశువిక్రమము= వేగమగు 
శౌర్యం; చూడన్‌= చూడగా; అద్భుతంబు+అయ్యెన్‌= ఆశ్చర్యంగా ఉన్నది. 

తాత్సర్యం: 'పరశురాముడిలోనూ, (వేయి చేతులు గల) కార్తవీర్యుడిలోనూ, అర్జునుడిలోనూ, కురుపితామహుడైన 
భీష్ముడిలోనూ తప్ప ఇటువంటి ధనుర్విద్యాబలమూ, వేగంగా విజృంభించటమూ మరెక్కడా కానరాదు. చూస్తూ 
ఉంటే చాలా అద్భుతంగా ఉన్నది”. 


వ. అని యగ్గించె; జారణసిద్ద సాధ్యులు సంకీర్తనంబులు సేసిరి; వెండియు నొండు కోదండంబు గొని 
యగ్గురుండు దొరంగించిన శరంబులు శైనేయుండు దుత్తుమురు సేసిన. 135 


ప్రతిపదార్థం: అని అగ్గించెన్‌= అని పొగిడాడు; చారణ సిద్ద సాధ్యులు= ఆకాశంలో తిరిగే చారణులు, సిద్దులు, సాధ్యులు; 
సంకీర్తనంబులు; చేసిరి= పొగడారు; వెండియున్‌= మరల; ఒండుకోదండంబుకొని= ఇంకొక విల్లును తీసికొని; ఆ+గురుండు= 
ఆ ద్రోణుడు; తొరంగించిన శరంబులు= వేసిన బాణాలు; శైనేయుండు= సాత్యకి; తుత్తుమురు చేసినన్‌= పొడిగా చేయగా. 
తాత్పర్యం: ఆ విధంగా సాత్యకిని పొగిడాడు. ఆకాశంలో తిరిగే సిద్ద్రచారణ సాధ్యులూ కీర్తించారు. ఆ సమయాన 
ద్రోణుడు ఇంకొక విల్లును తీసికొని బాణాలు వేయగా, వాటిని సాత్యకి పొడిపొడి చేయగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. “ఏవీరునకైనను నిది । భావారూఢంబు గానిపనియే? యనుచున్‌ 
మీ వారెల్లను బెలుచం । గైవారము సేసి రతని( గౌరవనాథా! 136 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 367 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ ధృతరాష్టా!; ఏ వీరునకున్‌+ఐననున్‌= ఎటువంటి వీరుడికైనా; ఇది= ఈ విక్రమం; భావారూఢంబు 
కాని= మనసుకు ఎక్కని; పనియే?= చేష్టయా?; అనుచున్‌= అంటూ; మీవారు+ఎల్లరును= మీ సైన్యమంతా; అతనిన్‌= సాత్యకిని; 
పెలుచన్‌= త్వరగా; కైవారము చేసిరి= పొగిడారు. 

తాత్సర్యం: ఏ వీరుడికైనా ఈతడి శౌర్యం మనసుకెక్కదా?' అని మీవారంతా (సాత్యకిని) పొగిడారు. (అని 
సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు.) 


వ. అప్పలుకులు సహింపక. 137 
తాత్సర్యం: ఆ మాటలకు ఓర్వలేక, 


శా. _ ఆగ్నేయాస్తము ద్రోణుం డేసిన సముద్యజ్ఞ్వాలికామాలికో 
ద్విగ్నం బయ్యె నభంబు, వారుణ శరావిర్థావముం జేసి గ్రో 
ధాగ్ని స్పూర్తి వెలుంగ నాశినివరుం డబ్బాణముల్‌ ద్రాస ని 
ర్మగ్నవ్యోమ చరంబు లై తొడరి పోరంజొచ్చె నొండొంటితోన్‌. 138 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఆన్నేయ+అస్త్రమున్‌= ఆన్నేయాసస్తాన్ని; ఏసినన్‌= వేయగానే; నభంబు= ఆకాశం; 
సముద్యత్‌= పైకెగసే; జ్వాలికామాలికా= అగ్నిజ్వాలల మాలలచేత; ఉద్విగ్నంబు= భయపడినది; అయ్యెన్‌= అయింది; ఆ 
శినివరుండు= ఆ శిని వంశంలో మొనగాడైన సాత్యకి; (క్రోధ+అగ్ని స్ఫూర్తి= కోపమనే నిప్పు తోచేటట్టు; వెలుంగన్‌= ప్రకాశించగా; 
వారుణ శర+ఆవిర్భావమున్‌+చేసెన్‌= వారుణాస్తాన్ని పుట్టించాడు; ఆ+బాణముల్‌= ఆ బాణాలు; త్రాస= భయంలో; నిర్మగ్న= 
మునిగిన; వ్యోమచరంబులు+ఐ= ఆకాశంలో తిరిగేవారు కలవై; తొడరి= ఎదిరిస్తూ; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో మరొకటి 
(ఆగ్నేయ వారుణా[స్తాలు); పోరన్‌+చొచ్చెన్‌= యుద్దం చేస్తూ ఉన్నాయి. 

తాత్సర్యం: ద్రోణాచార్యుడు ఆగ్నేయాస్రాన్ని వేయగా ఆకాశం అగ్నిజ్వాలల మాలలతో మండుతూ భయపడింది. 
దానికి సాత్యకి కోపంతో రగులుతూ వారుణాస్రాన్ని సృష్టించి వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఆకాశచారులకు భయాన్ని 
కలిగిస్తూ ఎదుర్కొని ఒకదానితో మరొకటి యుద్దం చేయసాగాయి. 


క ఘోరంబు గాంగ హాహా । కారము లెసంగంగ బలయుగంబును డయ్యం 
బోరి పెడంబాసి శాంతము । లై రెండును నిలిచె నమ్మహాస్త్రము లధిపా! 139 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! (ధృతరాష్ట్ర మహారాజా!); ఘోరంబుగా(గన్‌= భయంకరంగా; హాహాకారములు+ఎసంగంగన్‌=హాహా 
అనే శబ్దాలు ఎక్కువ కాగా; బలయుగంబును= ఇరువాగుల సైన్యమూ; డయ్యన్‌= అలసిపోగా; ఆ+మహాస్త్రములు= ఆ దివ్యా 
స్ర్రములు; పోరి= యుద్దం చేసి; పెడన్‌+పాసి= ఎడమై; శాంతములు+ఐ= శాంతించినవై; రెండును= రెండూ; నిలిచెన్‌= ఆగాయి. 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ రెండు దివ్యాస్రాలూ భయంకరంగా తలపడటంచేత సేనలలో హాహాకారాలు 
పుట్టాయి. రెండువైపులా ఉన్న సేనలూ అలసిపోయేటట్లు అవి యుద్దం చేసి, క్రమంగా విడివడి, శాంతించి నిలిచాయి 


(ఆగాయి). 


వ. ఆ సమయంబున ధర్మజ భీమ నకుల సహదేవులు శైనేయునకు బాసటయై తణిమిన ధృష్టద్యుమ్న ప్రముఖ 
రథిక వరులుం దలకడచి భారద్వాజుం దాకుటయు, దుశ్శ్ళాసను మున్నిడికొని మన దిక్కు రాజకుమార 
వర్గంబు వారలతో( దలపడిన నుభయ బలంబులుం బురికొని యోహరిసాహరిం బెనంగుచుండె; నప్పు 
డక్కడ. 140 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; ధర్మజ భీమ నకుల సహదేవులు= ఈ నలుగురూ; శైనేయునకున్‌= సాత్యకికి; 
బాసట+ఐ= తోడుగా (సహాయంగా); తటిమినన్‌= (శత్రువులను) తరుమగా; ధృష్టద్యుమ్న ప్రముఖ= ధృష్టద్యుమ్నుడూ మొదలైన; 
రథిక వరులు= సైన్యంలోని మొనగాళ్ళు; తల కడచి= అతిక్రమించి (ముందు మిగిలి); భారద్వాజున్‌+తాకుటయున్‌= ద్రోణుడిని 
ఎదుర్కొనగా; మనదిక్కు రాజకుమార వర్గంబు= మన ప్రక్కన ఉండే రాజకుమారులు; దుశ్ళాసనున్‌+మున్నిడికొని= దుశ్ళాసనుడిని 
ముందుంచుకొని; వారలతోన్‌= పాండవులతో; తలపడినన్‌= యుద్దానికి దిగగా; ఉభయ బలంబులున్‌= రెండు ప్రక్కల 
సైనికులునూ; పురికొని= (క్రమ్ముకొని; ఓహరి సాహరిన్‌= తండోపతండాలుగా (గుంపులు గుంపులుగా); పెనంగుచుండెన్‌= యుద్దం 
చేస్తూ ఉన్నారు; అప్పుడు+అక్కడన్‌= అప్పుడు ఆ యుద్దరంగంలో. 

తాత్సర్యం: ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకికి సహాయంగా శత్రువులను తరిమారు. ధృష్టద్యుమ్నుడు 
మొదలైన సేనానులు (ద్రోణాచార్యుడిని ఎదుర్కొన్నారు. దుళ్ళాసనుడిని ముందుంచుకొని మన రాజకుమారులు 
పాండవులను ఎదుర్కొని గుంపులు గుంపులుగా యుద్దం చేయసాగారు. 


క. నరుండు దనతేరు వోయెడు । తెరువున కైనంతసేనం దీవ్రాస్తములన్‌ 
ధరంగూల్పంగ నయ్యెడ న । య్యరదము. గృష్టుండు నడపు టద్దుత మయ్యెన్‌. 141 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; తన తేరు= తన రథం; పోయెడు= వెళ్ళుతున్న; తెరువునకున్‌= దారికి (బాటకు); ఐనంత 
సేనన్‌= సాధ్యమైనంత సేనను; తీవ్ర+అస్త్రములన్‌= భయంకరమయిన బాణాలతో; ధరన్‌+కూల్ప(గన్‌= చంపగా; ఆ+ఎడన్‌= 
ఆ సమయంలో; ఆ+అరదమున్‌= ఆ తేరును (అర్జునుడున్న తేరును); కృష్ణుండు= కృష్ణుడు; నడపుట= తోలుట; అద్భుతము+ 
అయ్యెన్‌= ఆశ్చర్యమైంది. 


తాత్పర్యం: అర్జునుడు వాడి బాణాలతో తన తేరు వెళ్ళేబాట వరకు కావలసిన సైన్యాన్ని చంపాడు. ఆ సమయంలో 
శ్రీకృష్ణుడు ఆ తేరును తోలిన విధం ఆశ్చర్యంగా ఉన్నది. 


వ. ఇవ్విధంబున రౌద్రరసంబు దళుకొత్త దర్పంబున సైంధవుం డున్న దిక్కునకుం బోవం బోవ. 142 
తాత్సర్యం: ఈ మాదిరిగా రౌద్రరసం మెరయగా గర్వంతో సైంధవుడుండే దిక్కునకు పోగా పోగా. 
విందానునిందు లర్జునుచేత మృతింబొందుట (సం. 7-74-17) 


క. విందానువిందు లేక । స్యందనగతు లై కడంగి సైన్యంబులు దా 
రుం దెప్పదెరల నా సం । క్రందననందనుని మీంద గవిసిరి గడిమిన్‌. 143 


ప్రతిపదార్థం: విందానువిందులు= విందుడు, అనువిందుడు అనే పేరు కలవారు; ఏకస్యందనగతులు+ఐ= ఒకే తేరులో పోతూ; 
కడంగి= ప్రయత్నించి; సైన్యంబులు= సేనలు; తారును= తాము; తెప్పదెరలన్‌= చాలా వేగంగా; ఆ సంక్రందననందనుమీందన్‌= 
ఆ అర్జునుడి మీద; కడిమిన్‌= పరా(క్రమంతో; కవిసిరి= కమ్ముకొన్నారు. 


తాత్సర్యం: విందానువిందులు ఒకే తేరులో పోతూ, సైన్యాలతో కూడి ఆ అర్జునుడి మీదకు సాహసంతో సాగి, 
ఆతడి చుట్టూ కమ్ముకొన్నారు. 


వ. ఇట్లవంతీశ్వరు లురవడించి. 144 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 369 


తాత్సర్యం: ఈ విధంగా అవంతిరాజులు చాలా వేగంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. హరులపయిన్‌ మురారిపయి నాతని మేనను బాణ వర్షముల్‌ 

గురిసి; రతండు వారి నతిఘోారశరంబుల నొంప ధీరతం 

దెరలక వారు దద్రథము. దేల్చిరి తూపుల వెల్లి; నల్గి య 

య్యిరువుర విండులుం దునిమి యేపున మూ(కల పె ల్లడంచుచున్‌. 145 
ప్రతిపదార్థం: హరులపయిన్‌= గుర్రాలమీద; మురారి పయిన్‌= శ్రీకృష్ణుడిమీదను; ఆతని మేనను= అర్జునుడి ఒంటిమీదను; 
బాణవర్షముల్‌ కురిసిరి= అమ్ములవానను కురిపించారు; అతండు= ఆ అర్జునుడు; వారిన్‌= విందానువిందులను; అతిఘోర 
శరంబులన్‌= మిక్కిలి వాడి బాణాలతో; నొంపన్‌= బాధించగా; ధీరతన్‌= ధైర్యంతో; తెరలక= తొలగిపోకుండా; వారు = అవంతి 
రాజులు(విందుడు, అనువిందుడు) తద్‌+రథమున్‌= వాని తేరును; తూపుల వెల్లిన్‌= బాణాల వెల్లువలో; తేల్చిరి= తేలకొట్టారు; 
అల్గి= కోపించి; ఆ+ఇరువుర విండులున్‌= ఆ విందానువిందుల విండ్లను; తునిమి= విరిచి; ఏపునన్‌= విజృంభించి; మూంకల= 
సైన్యాల; పెల్టు= అతిశయాన్ని; అడంచుచున్‌= అణస్తూ, 
తాత్సర్యం: విందానువిందులు అర్జునుడి గు(ర్రాలమీదా, శ్రీకృష్ణుడి మీదా, ఆతడి శరీరం మీదా బాణాల వాన 
కురిపించారు. అర్జునుడు విందానువిందులను వాడిబాణాలతో చాలా బాధించాడు. వారునూ ధైర్యం సడల కుండా 
బాణప్రవాహంలో తేల్చారు. అర్జునుడు వారి విండ్లనూవిరిచాడు. విజృంభించి వారి సైన్యాల గర్వాన్ని అణగించాడు. 


క తోడన కడువేగంబున(। గ్రీడి తురంగముల సూతు. గేతనమును దు 
న్మాడుచు విందుని దల యిల । పై డొల్లగ నేసె. దీవ్రభల్లప్రహతిన్‌. 146 
ప్రతిపదార్థం: తోడన= వెంటనే; కడువేగంబునన్‌= చాలా తొందరగా; క్రీడి= అర్జునుడు; తురంగములన్‌= గుర్రాలను; సూతున్‌= 
సారథిని; కేతనమున్‌= పతాకాన్ని; తున్మాడుచున్‌= (త్రుంచివేస్తూ; విందుని తల= విందుడనే వాడి తలను; ఇలపైన్‌ డొల్లగన్‌= 
భూమిమీద దొర్లగా; తీవ్ర= వాడి అయిన; భల్లప్రహతిన్‌= బల్లెపు పోటుతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్సర్యం: అర్జునుడు వెంటనే చాలా వేగంగా (విందుడి) తేరు గుర్రాలను, సూతుడిని, పతాకాన్నీ (త్రుంచివేస్తూ, 
వాడి అయిన బల్లెపుపోటుతో విందుడి తల భూమిమీద దొర్లేటట్లు కొట్టాడు. 
వ. ఇట్లు దల దునుముటయు బలుగాలిం గూలు తరువు పోలికం బడిన యగ్రజు నాలోకించి యనువిందుం 
డలుకయు నుమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గద. గొని సంరంభంబున. 147 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తలన్‌+తునుముటయున్‌= తలను (త్రుంచగా; బలుగాలిన్‌= పెనుగాలికి; కూలు= పడిపోయే; 
తరువు పోలికన్‌= చెట్టుమాదిరిగా; పడిన= పడిపోయిన (అనగా చనిపోయిన); అ(గ్రజున్‌+ఆలోకించి= అన్నను చూచి; 
అనువిందుండు= అనువిందుడనే వాడు; అలుకయున్‌= కోపమును; ఉమ్మలికంబున్‌= దుఃఖమును; ఉల్లంబునన్‌= మనసులో; 
పెనంగొనన్‌= పెనగొనగా; గదన్‌+కొని= గదను తీసికొని; సరంభంబునన్‌= తొందరగా. 


తాత్సర్యం: విందుడి తలను అర్జునుడు (త్రుంచగా పెనుగాలికి పడిపోయే చెట్టు వలె ఆతడు పడిపోయాడు; 
అట్లా పడిన అన్నను చూచి అనువిందుడు కోపంతోనూ, దుఃఖంతోనూ గదను తీసికొని త్వరత్వరగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


370 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చ. అరదము డిగ్గి తీవ్రగమనాతిశయంబునం గిట్టి బాహువి 
స్పురణ దలిర్చ దానవనిషూదను ఫాలము వ్రేసి యార్వ ను 
ద్దుర రభసం బెలర్ప గదద్రుంచి పదంబులు బాహుశాఖలున్‌ 
శిరమును ద్రెంచి వాని బలిసేసె ధనంజయు. డాజిభూమికిన్‌. 148 


ప్రతిపదార్థం: ; అరదము డిగ్గి= తేరు దిగి; తీవగమన+అతిశయంబునన్‌= చాలా వేగంగా; కిట్టి= సమీపించి; బాహు విస్పురణ 
తలిర్సన్‌= భుజముల బలం వికసించగా; దానవనిషూదను= రాక్షస శత్రువైన శ్రీకృష్ణుడి; ఫాలము (వ్రేసి= మొగము మీద కొట్టి; 
ఆర్వన్‌= అట్టహాసంచేయగా; ధనంజయుడు= అర్జునుడు; ఉద్దుర రభసంబు ఎలర్పగన్‌= గొప్ప వేగం అతిశయించగా; గదద్రుంచి= 
(అనువిందుని) గదను ముక్కలుగా చేసి; పదంబులు= కాళ్ళు; బాహుశాఖలున్‌= కొమ్మలవంటి చేతులను; శిరమును= తలను; 
తెంచి= తుంచివేసి; ఆజిభూమికిన్‌= యుద్దరంగానికి; వానిన్‌= అనువిందుని; బలి చేసెన్‌= బలి చేశాడు. 

తాత్పర్యం: అనువిందుడు రథం దిగి అధికవేగంతో సమీపించి భుజబలం ్రకాశించగా రాక్షస శత్రువైన శ్రీకృష్ణుడి 
నుదురుపై కొట్టి అర్వగా, అర్జునుడు వాడి గదవిరుగగొట్టి కాళ్ళూ, చేతులూ, శిరస్ఫూ ఖండించి యుద్ధభూమికి 
బలి యిచ్చాడు. 


ఆ. దొరలు వడిన సేన దూలక యవ్వీరు. । జుట్టుముట్టుటయును బెట్టు గవియు 

కాటుచిచ్చు దజచుం గానల నీటుగం। జేయు పగిదిందోంపం జేసి నతండు. 149 
ప్రతిపదార్థం: దొరలు పడినన్‌= తమ రాజులు చనిపోగా; సేన తూలక= సైన్యం తూలిపోకుండా; ఆ వీరున్‌= ఆ వీరుడిని 
(అర్జునుడిని) చుట్టుముట్టుటయును= చుట్టుక్రమ్ముకోగా; బెట్టు= దట్టంగా; కవియు= కమ్ముకొనే; కాణుచిచ్చు= దావాగ్ని; 
కానలన్‌= అడవులను; నీజుగన్‌= బూడిదగా; చేయు పగిదిన్‌= చేసేటట్లుగా; అతండు= ఆ అర్జునుడు; తోయన్‌+చేసెన్‌= 
తోచునట్టుగా చేశాడు. 
తాత్సర్యం: (విందానువిందులు) తమ దొరలు పడినా సేనలు తొలగిపోకుండా ఆ వీరుడిని చుట్టుముట్టాయి. అప్పుడు 
దట్టంగా చుట్టుముట్టిన కార్చిచ్చు అరణ్యాలను కాల్చి బూడిదచేసే విధం తోచేటటు ఆ సైన్యాలను అర్జునుడు 

యు లు అటు ౧ a జ 

హతమార్చాడు. 
విశేషం: అలం: ఉపమ. 
వ. ఇ వ్విధంబున. 150 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
సీ, అచ్చోటు గదలి వివ్వచ్చుండు సనంజన । నతని మైవాడును హయ చయంబు 

డప్పియు నతనికి నప్పుడు సైంధవు( । డున్నెడ దూరమై యుండుటయును 

గని సంతసము నొంది కౌరవయోధులు । సింహనాదంబులు సేసి తజబుమ 

నా రథికోత్తముం డచ్యుతు( జూచి ర । థ్యమ్ముల మేనుల నలుగు లుండ 


తే. నురవడింపవు వీరల సరకు గొనక । వీని నిప్పుడ యట్టులు విడిచి తడవు 
మనుడు నత. డిది పోలున యనుడు. దేరు । డిగ్గి సారించెం ర్రీడి గాండివ గుణంబు. 151 


ప్రతిపదార్థం: వివ్వచ్చుండు= అర్జునుడు; ఆ+చోటుకదలి= ఆ చోటును విడచి; చనన్‌ చనన్‌= వెళ్ళగా; అతనిమైవాడును= 
ఆ అర్జునుడి శరీరం వాడిపోవుట (అలసిపోవుట); హయచయంబు= గుర్రాల సమూహానికి; డప్పియున్‌= దాహము; అతనికిన్‌= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 371 


అర్జునుడికి; అప్పుడు= ఆ సమయాన; సైంధవు(డున్‌+ఎడన్‌+దూరమై ఉండుటయును= సైంధవుడు దూరంగా ఉండటమున్ను; 
కని= చూచి; కౌరవ యోధులు= కౌరవసేనానులు; సంతసమున్‌+ఒంది= సంతోషపడి; సింహనాదంబులు= సింహనాదాలు (గర్జనలు); 
చేసి; తణుమన్‌= తరుమగా; ఆ రథిక+ఉత్తముండు= ఆ రథికులలో మొనగాడు (అర్జునుడు); అచ్యుతున్‌+చూచి= శ్రీకృష్ణుడిని 
చూచి; రథ్యమ్ముల= తేరు గుర్రాల; మేనులన్‌= ఒంటిమీద; అలుంగులు= బాణాల మొనలు; ఉండన్‌= తగులుకొని ఉండగా; 
ఉరవడింపపు= వేగంగా పోవు; వీరలన్‌= ఈ కౌరవులను; సరకు గొనక= లెక్కచేయకుండా; వీనిని= ఈ గుర్రాలను; ఇప్పుడు= 
వెంటనే; అణ్హులు= మెడలు; విడిచి= విడిపించి (తీసి); తడవుము= తాకుము (మెడమీది పట్టీలను తీసి పశువులను దువ్వటం వానిని 
ప్రోత్సాహకంగా తడవుట సంప్రదాయం); అనుడున్‌= అనగా; ఆతండు= శ్రీకృష్ణుడు; ఇది పోలున= ఇది తగినదే; అనుడున్‌= అనగా; 
తేరు డిగ్గి= తేరిమీదనుండి దిగి; గాండివగుణంబున్‌= గాండీవం యొక్క అల్లైత్రాటిని; |క్రీడి= అర్జునుడు; సారించెన్‌= చక్కచేశాడు. 
తాత్సర్యం: (అర్జునుడు అనువిందుని చంపిన తరువాత) ఆ చోటు దాటి వెళ్ళగా వెళ్ళగా శరీరం అలసిపోయింది. 
గుర్రాలు దప్పికతో అలసినవి. సైంధవుడూ దూరంగా ఉన్నాడు. కనుక కౌరవ సైన్యాలు సంతోషంతో సింహనాదం 
చేస్తూ ఆతడిని తరుమవచ్చాయి. శ్రీకృష్ణుడిని చూచి అర్జునుడు; గుర్రాల ఒంటిమీద బాణాలు గ్రుచ్చుకొని 
ఉన్నాయి. అందువల్ల అవి వేగంగా పోలేవు కాబట్టి “వాళ్ళను లెక్కచేయకుండా గుర్రాలను తోలి మెడలు మీది 
పట్టీలను తీసి వాటి శరీరాలను తడవుము” అనుచుండగా కృష్ణుడు అట్టే చేశాడు. అర్జునుడు తేరు దిగి గాండీవాన్ని 
సారించాడు. (శత్రువుల గుండియలు గుభేలు మనేటట్టు). 
చ. ఎడంగని యబ్దలంబు గడు నేడ్తెజం గిట్టి మహాస్త్రశస్త్రము 

ల్లడువడి( గుప్ప(గూర(గ జలంబున బైందొరంగింప నేచి క 

వ్వడి వివిధోజ్ఞులాస్ర్రముల వాని వెసన్‌ మగిడించి తాంకు పె 

ల్లడర(గం జేసి మింటికల యంతయు. జిట్టలు గట్టుమంటలన్‌. 152 


ప్రతిపదార్థం: ఎడంగని= తెరపిచూచి; ఆ+బలంబు= ఆ శత్రుసైన్యం; కడున్‌= మిక్కిలి; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; కిట్టి= సమీపించి; 
మహాస్త్రశస్త్రముల్‌= శక్తిగల గొప్ప బాణాలు; కడువడిన్‌= మిక్కిలి తొందరగా; కుప్పంగూరంగన్‌= కుప్పపడేటట్టు; చలంబునన్‌= 
పట్టుదలతో; పైందొరంగింపన్‌= మీద పడేటట్టు వేయగా; కవ్వడి= అర్జునుడు; ఏచి= పెరిగి; వివిధ= నానా విధాలుగా; ఉజ్ఞల= వెలిగే; 
అస్ర్రములన్‌= బాణాలతో; వానిన్‌= ఆ బాణాలను; వెసన్‌= వెంటనే; మగిడించి= త్రిప్పి; మింటి కలయంతయున్‌= ఆకసం అంతా; 
చిట్టలు గట్టుమంటలన్‌= (చూచేవారికి) అబ్బురమయ్యే మంటలతో; తాకు= తాకిడిని(యుద్దాన్ని); పెల్టు+అడర చేసెన్‌= మిక్కిలి 
ఎక్కువయ్యేటట్టు చేశాడు. 

తాత్సర్యం: ఆ ఎడము చూచి శత్రుసైన్యం విజృంభించి పెనుబాణాలు కుప్పలు కుప్పలుగా పట్టుదలతో 
ప్రయోగించాయి. ఆ బాణాలను తీవ్రబాణాలతో మరలించి ఆకాశమంతా ఆశ్చర్యం గొలిపే మంటలు వ్యాపించే 
విధంగా అర్జునుడు యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. 


వ. ఇ త్రెటింగున. 153 
తాత్సర్యం: ఈ విధంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. లావును వెరవును మెజియ౦.గ । నీవీరులు పాండుపుత్రునిం బొదివినచో 
నావీరుని యక్కజ మగు । లావు వెరవుం గరతలామలకమై తోంచెన్‌. 154 


ప్రతిపదార్థం: లావును= బలమున్నూ; వెరవును= ఉపాయమున్నూ; మెజయంగన్‌= (ప్రకాశంకాగా; నీ వీరులు= నీ వైపు ఉన్న 
వీరులు (కౌరవుల పక్షాన ఉన్నవీరులు); పాండు పుత్రునిన్‌= అర్జునుడిని; పొదివినచోన్‌= క్రమ్ముకొన్నప్పుడు; ఆ వీరుని=ఆ వీరుడి 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


(అర్జునుడి); అక్కజము+అగు= ఆశ్చర్యం కలిగించేదైన; లావు= బలం; వెరవున్‌= ఉపాయమున్నూ; కరతల+ఆమలకము+ఐ= 
అరచేతిలో ఉసిరికపండై; తోంచెన్‌= కనిపించింది. 

తాత్పర్యం: బలమూ, ఉపాయమూ ్రకాశించగా నీ వీరులు అర్జునుడిని చుట్టుముట్టగా, ఆశ్చర్యకరమైన అతడి 
బలము, ఉపాయమూ అరచేతిలో ఉసిరికపండువలె సులభంగా కనిపించింది. 


వ. అట్టి యెడ. జతురంగంబులు. 155 


తాత్సర్యం: ఆ సమయంలో రథగజతురగ పదాతి బలాలు. 


క. నొచ్చిన6 జచ్చిన€ దెరలిన । విచ్చిన నయ్యెడరు సూచి విసువక పైపై€ 
జొచ్చిన గడు. గ్రిక్కిజిసిన | నచ్చట మన సేనలోన నార్పులు వెడలెన్‌. 156 


ప్రతిపదార్థం: నొచ్చినన్‌= నొప్పి కలుగగా; చచ్చినన్‌= చనిపోగా; తెరలినన్‌= కలగిపోగా (చికాకు); విచ్చినన్‌= విడిపోగా; ఆ+ఎడరు= 
ఆ ఆపదను; చూచి; విసువక= విసిగిపోకుండా; పైపైన్‌+చొచ్చినన్‌= మీదమీదకు పోగా; కడున్‌+(క్రిక్కిటిసినన్‌= మిక్కిలి ఒత్తిడికాగా; 
అచ్చటన్‌= ఆ యుద్ధసమయంలో; మనసేనలోనన్‌= మన సైన్యంలో; ఆర్పులు= అరుపులు; వెడలెన్‌= బయలుదేరినవి. 

తాత్సర్యం: చతురంగబలాలు బాధపడినా, చచ్చిపడినా, కలతచెందినా, విడిపోయినా ఆ ఆపదలను చూచి కూడా 
విసుగుచెందక మీదిమీదికి రాగా, మిక్కిలి ఒత్తిడికి గురికావటం చేత అక్కడ మనసేనలలో అరుపులు చెలరేగాయి. 


వ. ఆ ఫల్గునుండు పాదచారియై యునికిం దే(కువ సెడియును గెలుపున కాస పడియును నిట్లు గ్రమ్మిన కౌరవ 
సైన్యంబు పొంగిన సముద్రంబు పోలిక యగుటకుం దగిన తరంగంబుల చందంబున నిగుడు శర 
పరంపరల వలనను, ఘోషంబు చాడునం జెలంగు తూర్య నాదంబుల వలనను వివిధ సత్వంబుల విధంబున 
నుల్లసిల్లు మాతంగ తురంగ సుభట స్యందన సందోహంబుల వలనను జలియింపక చెలియలికట్టయుం 
బోలె నవి నిలువరించి యవ్విక్రన కుతూహలి విజృంభించిన. 157 


ప్రతిపదార్థం: ఆ ఫల్గునుండు= ఆ అర్జునుడు; (ఉత్తరఫల్లునీ నక్షత్రంలో పుట్టినవాడు); పాదచారి ఐ= నడుస్తున్నవాడై; ఉనికిన్‌= 
ఉండటంతో; తేకువ+చెడియును= ధైర్యం లేకపోయినను; గెలుపునకున్‌= జయమునకు; ఆసపడియును= ఆసపడి; ఇట్టు క్రమ్మిన= 
ఈ విధంగా కమ్ముకున్న (ముందు చెప్పినట్టుగా); కౌరవసైన్యంబు= కౌరవసేన; పొంగిన సము ద్రంబు పోలికన్‌= ఉప్పొంగిన సముద్రం 
వలె; అగుటకున్‌= అవుటకు; తగిన= సరిపోయిన; తరంగంబుల చందంబునన్‌= అలలమాదిరిగా; నిగుడు= పెరుగు; శర పరంపర 
వలనను= బాణాల వరుసలవలనను; ఘోషంబు చాడ్పునన్‌= సముద్ర ఘోషమువలె; చెలంగు= ధ్వనించు; తూర్యనాదంబుల 
వలనను= వాద్యశబ్దాల వలనను; వివిధ సత్త్యంబుల వధంబునన్‌= వివిధ (ప్రాణులను చంపుటచేత; ఉల్లసిల్లు= సంతోషించే; 
మాతంగ= ఏనుగుల; తురంగ= గుర్రాల; సుభట= మంచి సైనికుల; స్యందన= తేరుల; సందోహంబుల వలనను= గుంపులవలనను; 
చలియింపక= చీకాకు పడకుండా; చెలియలికట్టయున్‌+పోలెన్‌= చెలియలికట్ట మాదిరిగా; (దాటి సముద్ర ముప్పొంగదు); 
నిలువరించి= ఆపి; ఆ+విక్రమ కుతూహలి= శౌర్యమునం దాసక్తికలవాడైన ఆ అర్జునుడు; విజృంభించినన్‌= విజృంభించగా. 


తాత్సర్యం: అర్జునుడు తేరు దిగి నడుస్తూ ఉండటంతో ధైర్యం లేకున్నా మనసైనికులు జయం మీది ఆశతో 
క్రమ్ముకొన్నారు. అలలవలె వ్యాపించే బాణాలతో, సాగర ఘోషవలె చెలరేగే వాద్య ధ్వనులతో, వివిధ జలచరాలతో 
విలసిల్లే గజ తురగ భట రథ సమూహాలతో కూడి సముద్రంవలె ఉన్న ఆ కౌరవ సైన్యానికి జంకక చెలియలికట్టవలె 
దాని పొంగును ఆపి, అర్జునుడు విజృంభించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 373 


ఫ్రా 


పటుభల్ల నికరంబు వర(గిన6 బఖియలై | యటివటి లయ్యెడు నరదములును 
నానార్దచంద్ర బాణ వ్రాత మడరిన(। దునియ లై మేదిని దొర(గు కరులు 
శాతనారాచ పుంజంబులు నిగిడిన । గుదురులై కూలెడు ఘోటకములు 
వివిధాస్త్ర తతులు పర్విన( గండలై వండ । దటిగినట్లుండు పదాతి చయము 


తే. నగుచు బీభత్స రౌద్ర మహాద్దుతములు । మూర్తిమంతంబులుగ మన మొనలు రక్త 
మాంస మేదోస్టి మస్తిషమయత( జూడ | ఘోర రూపంబులై పరిక్షోభ మొందె. 158 


ప్రతిపదార్థం: పటు= తీవ్రమయిన; భల్ల నికరంబు= బల్లెముల సమూహము; పరంగినన్‌= వ్యాపించగా; పజియలు+ఐ= ముక్కలై; 
అణవజలు+అయ్యెడు= చిన్నచిన్న ముక్కలుగా అవుతూఉన్న; అరదములును= తేరులును; నానా= అనేకములైన; 
అర్హచంద్రబాణ[వ్రాతము= అర్హచంద్రాకారంలో ఉన్న అనేక బాణాల సమూహము; అడరినన్‌= విజృంభించగా; తునియలు+ఐ= 
ముక్కలై; మేదినిన్‌= భూమిమీద; తొరంగు= పడిపోయే; కరులున్‌= ఏనుగులును; శాత= వాడి అయిన; నారాచ పుంజంబులు= 
ఇనుప బాణాల సమూహము; నిగిడినన్‌= వ్యాపించగా; కుదురులు+ఐ= చుట్టకుదురుల మాదిరి; కూలెడు= పడిపోయే; 
ఘోటకములున్‌= గుర్రాలును; వివిధ+అ స్రతతులు= నానా విధాలైన బాణాల సమూహాలు; పర్వినన్‌= వ్యాపించగా; కండలు+ఐ= 
కండలుగా; వండన్‌= వంటకు తగినట్లు; తణిగినట్టు ఉండు= తరిగిన విధంగా ఉండే; పదాతి చయమున్‌= కాల్చ్బలాల 
సమూహమును; అగుచున్‌= బాతూ; బీభత్స రౌద్రమహా+అద్భుతములు= బీభత్సం, రౌద్రం, అద్భుతరసాలు; మూర్తిమంతంబులుగన్‌= 
ఆకారాలు చెందినట్లుగా; మనమొనలు= మన సైన్యాలు; రక్త+మాంస+మేదః+అస్టి+మస్తిష్క+ మయతన్‌= నెత్తురు, మాంసం, 
మెదడు, ఎముకలు, పురైలు, నిండి ఉండటంచేత; చూడన్‌= చూడటానికి; ఘోర రూపంబులు+ఐ= భయంకరమయిన ఆకారాలు 
కలిగినవై; పరిక్షోభము+ఒందెన్‌= చీకాకు పడ్డాయి. 

తాత్సర్యం: అర్జునుడు బల్లేలతో కొట్టగా తేరులు ముక్కలయ్యాయి. అర్హచం[ద్రాకార బాణాల దెబ్బలకు ఏనుగులు 
ముక్కలుగా పడ్డాయి. ఇనుప బాణాల దెబ్బలకు గుర్రాలు చుట్టకుదురులుగా పడ్డాయి. వివిధ బాణాలతాకిడికి 
పదాతిసైన్యం వంటకు తరిగే కండలుగా అయ్యాయి. ఈ స్థితి చూచేవారికి బీభత్స రౌద్ర అద్భుత రసాలను 
మూర్తీభవించినట్టు; (మన సైన్యాలు) నెత్తురు, మాంసము, మెదడు, ఎముకలు, పుర్రైల గుంపుతో నిండి 
భయంకరాకారంతో మిక్కిలి కలత పొందాయి. 


వ. _ ఇవ్విధంబున. గురుసేనం గనుపుకొట్టి నవ్వుచున్న కవ్వడిం గనుంగొని కమలనాభుండు. 159 
ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌; కురుసేనన్‌= కౌరవ సైన్యాన్ని; కనుపుకొట్టి= ముక్కలు చేసి; నవ్వుచు+ఉన్న; కవ్వడిన్‌= అర్జునుని; 
కనుంగొని= చూచి; కమలనాభుండు= పద్మమును నాభిగాగలవాడు-(విష్ణు స్వరూపుడైన కృష్ణుడు) 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా కౌరవ సైన్యాన్ని ముక్కలుగా చేసి నవ్వుతూన్న అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క పెటికితి నలు(గులు మేనులు । నెటి. బడ నెల్లెడల( గలయ నివిరితి హరు లి 

త్తటి నీళులు ద్రావక తె । ప్పి వెట్లొకొ? శత్రు సైన్య భీకర మూర్తీ! 160 


ప్రతిపదార్దం: శత్రు సైన్య భీకరమూర్తీ!= విరోధి సైన్యానికి భయం కలిగించేవాడా! (అని అర్జునుడిని సంబోధించాడు కృష్ణుడు); 
అలుగులు+పెతికితిన్‌= బాణముల ముక్కలను సైకి తీశాను (గురాలకు (గ్రుచ్చుకొన్న బాణాల ముక్కలను); మేనులు= శరీరాలు; 
నెటీంబడన్‌= చక్కబడగా; ఎల్లెడలన్‌ కలయన్‌= అంతటా; నివిరితిన్‌= నిమిరాను; చక్కనొత్తినాను; హరులు= గుర్రాలు; ఈ+తటిన్‌ 
= ఈ సమయంలో; నీళులు త్రావక= నీళ్ళు తాగకుండా; తెప్పిణవు= తెప్పిరిల్లవు; ఎట్టొకొ?= ఏమి చేయాలో? 


374 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శత్రుసైన్యానికి భయం కలిగించే అర్జునా! ఈ గుర్రాల ఒడళ్ళమీద (గ్రుచ్చుకొన్న బాణాల ముక్కలను 
పెరికివేశాను. ఒడలంతా నిమిరాను. కాని, నీళ్ళు త్రాగితే కాని ఇవి తెప్పిరిల్లవు. ఏమి చేయాలో? 


క  వెన్నుమును(గ( దివియంగలే । కున్నను ద్రావందగు నీళు లొదవిన హయముల్‌ 
నిన్ను గెలిపించు' ననవుడు€ । గన్నుల నగి యర్హునుండు గల వివె యనుచున్‌. 161 


ప్రతిపదార్థం: వెన్నుమును(గన్‌= వీపు తడిసేటట్టుగా మునిగి; తివియంగన్‌= బయటికి రాగా; లేక+ఉన్నను= లేకపోయినా; 
త్రావన్‌+తగు నీళులు+ఒదవినన్‌= (త్రాగటానికి తగినన్ని నీళ్ళు కలిగితే; హయముల్‌= (ఈ) గుర్రాలు; నిన్ను గెలిపించున్‌= 
నిన్ను గెలిపింపజేయగలవు; అనవుడున్‌= అనగా; అర్షునుండు= అర్జునుడు; కన్నులన్‌+నగి= నవ్వును కళ్ళలోనే చూపించి; ఇవె= 
ఇవిగో; కలవు= ఉన్నాయి (ఇవిగో నీళ్ళున్నాయి); అనుచున్‌= అని అంటూ. 


తాత్పర్యం: ఈ గుర్రాలకు వెన్ను తడిసి వెలికి వచ్చేటంతమాత్రం లేకపోయినా, (దప్పిక తీరడానికి) త్రాగేటందుకు 
తగిన నీళ్ళుంటే చాలును, అవి నీకు జయాన్ని కలిగిస్తాయి” అని కృష్ణుడు అనగా, తాను కన్నులతోనే నవ్వుతూ 
“ఇవిగో నీళ్ళు అని అర్జునుడు అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


అర్జునుడు దివ్యాస్త్రముల ధర. బగిల్ఫి కొల నుత్సాదించుట (సం. 7-74-32) 


మ. ధర దివ్యాస్త హతిం బగిల్లి కొల నుత్పాదించి వే దానికి 
నృర జాలంబుల నిల్లుగట్ట మన సైన్యంబుల్‌ వెబింబొందె, న 
చ్చెరు వందెన్‌ సురసంఘముల్‌; హరి నుతించెం బొంగి యప్పార్టు; భూ 
వర! మున్నిట్టివి సూడరున్‌ వినరు నెవ్వారుం ద్రిలోకంబులన్‌. 162 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (ధృతరాష్టా!); ధరన్‌= భూమిని; దివ్యాస్తహతిన్‌= దివ్యబాణాల దెబ్బతో; పగిల్చి= చీల్చి; 
కొలనున్‌= కోనేటిని; ఉత్సాదించి= పుట్టించి; వే= వెంటనే; దానికిన్‌= ఆ కొలనికి; శరజాలంబులన్‌= బాణాల సమూహాలతో; 
ఇల్టుకట్టన్‌= ఇంటిని కట్టగా; మన సైన్యంబుల్‌= మన సేనలు; వెజన్‌+పొందెన్‌= భయపడ్డాయి; సురసంఘముల్‌= దేవసమూహాలు; 
అచ్చెరువు+అందెన్‌= ఆశ్చర్యపడ్డాయి; హరి= శ్రీకృష్ణుడు; పొంగి= సంతోషంతో; ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; నుతించెన్‌= 
పొగడాడు; మున్ను= ఇదివరకు; ఇట్టివి= ఇటువంటివి; త్రిలోకంబులన్‌= ముల్లోకాలలో; ఏ+వారున్‌= ఎవరుకూడా; చూడరున్‌ 
వినరున్‌= చూడలేదు, వినలేదు. 


తాత్పర్యం: అర్జునుడు దివ్యాస్రాలతో భూమిని చీల్చి, కోనేటిని ఏర్పరచి, వెంటనే బాణాలతో దానికి ఇంటినికూడ 
కట్టాడు. దానిని చూచి మన సైన్యాలు భయపడ్డాయి. దేవ సమూహాలు ఆశ్చర్యపడ్డాయి. సంతోషంతో శ్రీకృష్ణు 
డర్జునుడిని ప్రశంసించాడు. ఓ రాజా! ఇటువంటి వింతను ఇంతవరకు ముల్లోకాలలో ఎవరూ చూడలేదు, వినలేదు. 
తే హర్షమందస్మితము తోడ నమ్మురారి । యపుడ హయముల మెయివెట్టునట్లు సేసి 

తటిమి నీళులు ద్రావించి తడవి మగుడ(। దెచ్చె మన యోధు లెల్లను బిచ్చలింప. 163 
ప్రతిపదార్థం: ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; హర్ష మందస్మితముల తోడన్‌= సంతోషంతో కూడిన చిరునవ్వుతో; అపుడు+అ= 
ఆ సమయాన; హయములన్‌= గుర్రాలను; తణిమి= తోలి; మెయి+పెట్టు+అట్లు,చేసి= కొలనిలో శరీరాలు పెట్టేటట్టు చేసి అనగా 


అవి కొలనిలోనికి దిగేటట్లు చేసి; నీళులు (త్రావించి= నీళ్ళు త్రాగించి; తడవి= వాటి ఒడళ్ళను నిమిరి; మగుడన్‌= మళ్ళీ; మన 
యోధులు= మన సైనికులు; ఎల్లను= అందరూ; పిచ్చలింపన్‌= భయపడగా; తెచ్చెన్‌= తీసికొని వచ్చాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 375 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు సంతోషంతోనూ, చిరునవ్వుతోనూ ఆ గుర్రాలను కొలనిలోనికి తోలి నీళ్ళు (త్రాగించి, 
వాటి శరీరాలను నిమిరి, మన సైనికులు అందరూ భయపడుతుండగా మళ్ళీ తోలుకొని వచ్చాడు. 


వ. ఇట్లు సేదదీర్షి. 164 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సేద+తీర్చి= అలసటను పోగొట్టి 
తాత్పర్యం: ఈ విధంగా గుర్రాల అలుపును పోగొట్టి, 


క మునుదివ్యాస్త్ర బలంబున । జనియించిన నీరితోన సంభూతం బై 
యొనరిన ఖాణము మేపెం । దనివు సనం దురగములకు దర్ప మెలర్పన్‌. 165 


ప్రతిపదార్థం: మును= అదివరకే; దివ్య+అస్త్ర బలంబునన్‌= దివ్యాస్తాల శక్తితో; జనియించిన= పుట్టిన; నీరితోనన్‌= నీళ్ళతో; 
సంభూతంబు+ఐ= పుట్టి; ఒనరిన= కలిగిన; ఖాణము= గుర్రాల దాణాను; తనివు చనన్‌= తృప్తిగా; తురగములకున్‌= గుర్రాలకు; 


దర్సము+ఎలర్సన్‌= గర్వం ్రకాశించగా; మేపెన్‌= మేపించాడు (అనగా మేతగా పెట్టాడు). 


తాత్పర్యం: దివ్యమైన అ(స్రాల ప్రభావంతో పుట్టిన నీళ్ళతోపాటు అంతకుముందే కలిగిన గుర్రపు దాణాను 
గుర్రాలచేత సగర్వంగా తృప్తితీరా తినిపించాడు. 


వ. మేపి కట్టాయితం బయి మనమూ(కల నడుమం బడంతుల పిండులోనం గ్రాలెడు విలాసియుం బోలె విల 
సిల్లుచు నమ్మహనీయ రథ్యంబులం బూన్గిన( బాండవమధ్యముం డా రథం బల్లన యెక్కె; నా తడవున దుర్యో 
ధనుం డనతి దూర వర్తియై వారలం గని వేగంబున వచ్చుచుండె; వార లక్కడ చూడ; రయ్యవసరంబుననచ్చటి 
భూవల్లభులెల్ల వెల్లనైన మొగంబులతోడ వెటి(గంది డెందంబులు గుందుచుండం దమలో ని ట్లనిరి. 166 


ప్రతిపదార్థం: మేపి= గుర్రాలకు దాణాలుమేపి; కట్టాయితంబు+అయి= బాగా సిద్దమయి; మనమూ(కల నడుమన్‌= మన 
సేనల మధ్య; పడంతుల పిండులోనన్‌= (స్త్రీల గుంపులో; క్రాలెడు= వెలిగేటటువంటి; విలాసియున్‌+పోలెన్‌= విలాసవంతుడివలె; 
విలసిల్టుచున్‌= వెలుగుతూ (ప్రకాశిస్తూ); ఆ+మహనీయ= ఆ గొప్పశక్తిగల; రథ్యంబులన్‌+పూన్చినన్‌= గుర్రాలను సన్నద్దం చేయగా; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; ఆ రథంబు= ఆ తేరును; అల్లనన్‌= మెల్లగా; ఎక్కెన్‌= ఎక్కినాడు; ఆ తడవునన్‌= ఆ 
సమయాన; దుర్యోధనుండు; అనతిదూరవర్తి ఐ= దగ్గరగా నడుస్తూ; వారలన్‌+కాంచి= ఆ సైన్యాన్ని చూచి; వేగంబునన్‌= వేగంగా 
వచ్చుచుండెన్‌= వస్తూ ఉన్నాడు; వారలు= ఆ కృష్ణార్ణునులు; అక్కడ చూడరు= ఆ దిక్కు చూడలేదు; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో; అచ్చటి భూవల్లభులు+ఎల్లన్‌= అక్కడ ఉండే రాజులందరూ; వెల్లనైన మొగంబులతోడన్‌= వెలవెలబోయిన 
మొగాలతో (భయపడిన మొగాలతో); వెజంగు+అంది= భయపడి; డెందంబులు= మనస్సులు; కుందుచుండన్‌= కుములుతూ 
ఉండగా; తమలోన్‌+ఇట్టు+అనిరి= తమలో తాము (ఒకరితో ఒకరు) ఇట్టా అనుకొన్నారు. 


తాత్సర్యం: ఆ విధంగా గుర్రాలను మేపి, శ్రీకృష్ణుడు మన సేనమధ్యలో ఆడువారి నడుమ ఉన్న రసికుడివలె 
ప్రకాశిస్తూ, మహనీయ శక్తి కలిగిన గుర్రాలను పూన్చిరథాన్ని సిద్దం చేయగా, ఆ తేరు మీదికి అర్జునుడు మెల్లగా 
ఎక్కాడు. ఆ సమయంలో దుర్యోధనుడు దూరంనుండి వారిని చూచి వేగంగా వారిని సమీపించాడు. వారు ఆ 
దిక్కు చూడలేదు. అక్కడి రాజులు భయంతో పాలిపోయిన మొగాలతో కుములుతూ తమలో తాము ఈ విధంగా 
మాట్లాడుకొన్నారు. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. చతురంగంబులు నొక్కపెట్ట వివిధాస్త్ర జ్వాలలం గప్పంగా 
నతివేగంబున మ్రింగె. గ్రోలె ఘనమాయన్‌ రూ పడంగించె నా 
నిత దన్నింటిని రిత్త పుచ్చుచు మదం బేపార నిమ్మై రణ 
క్షితియుం బీను(గు పెంట. జేసె. జెనయం జిట్టాడంగా శక్యమే! 167 


ప్రతిపదార్థం: చతురంగంబులున్‌= రథ గజ తురగ పదాతులును; ఒక్కపెట్టన్‌= ఒకమారే; వివిధ+అ స్రజ్వాలలన్‌= అనేక 
విధాలయిన బాణాల మంటలతో; కప్పంగాన్‌= కప్పివేయగా; అతివేగంబునన్‌= మిక్కిలివేగంగా; మింగెన్‌= మింగివేశాడు; (క్రోలెన్‌= 
త్రాగాడు; ఘనమాయన్‌= పెద్దమాయతో; రూపు+అడంగించెన్‌= నాశనం చేశాయి; నాన్‌= అనగా; ఇతండు= ఈ అర్జునుడు; 
అన్నింటిని= పైన చెప్పినవానిని అంతనూ; రిత్తపుచ్చుచున్‌= అబద్దం చేస్తూ; మదంబు+ఏపారన్‌= గర్వం ఎక్కువ కాగా; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; రణక్షితియున్‌= యుద్దభూమిని కూడా; పీనుగుపెంటన్‌+చేసెన్‌= పీనుగుల కుప్పగా చేశాడు 
(ఇతడిని); చెనయన్‌= ఎదిరించగా; చిట్టాడంగాన్‌= సంచరించగా; శక్యమే= సాధ్యమా! 


తాత్సర్యం: చతురంగ బలాలు ఒక్కసారిగా అనేకమైన అస్రాలను అతివేగంగా ప్రయోగించగా, మాయాబలంతో 
శత్రుసైన్యాన్ని కప్పి, (మ్రింగి, త్రాగి, రూపులేకుండా చేశాడా అన్నట్టు అర్జునుడు వాటన్నింటిని నిరుపయోగంగా 
చేస్తూ, గర్వాతిశయంతో వింతగా ఈ రణరంగాన్నంతా పీనుగుల కుప్పలుగా మార్చాడు. ఇటువంటి అర్జునుడిని 
సమీపించటం, ఎదురించటం సాధ్యమా? 


ర్‌ 


కురుసేన పైంబడ్డ సరకు సేయక మంచు । విరియించు భానుని వెరవు మెటిసి, 
యిది నడుగల నని యించుక గొంకక | తన ఘోాటకంబుల. దడవ( బనిచి 
కొల నక్కజంబుగ నలుంగుల మొన ఘటి | యించి యమ్ముల దానికిల్లు గట్టి 
సారథి లీల నశ్వముల కార్యము దీర్లు । నంతకు నవ్వుచు నవుల నిలిచి, 


ఆ. గారవమున( దాను గానివా(డును బోలె | నరద మెక్కెనింక నడ్డపడ(గ 
నలవియే పురారి కైనను? వీనిచే। జచ్చువాండు గాక సైంధవుండు. 168 


ప్రతిపదార్థం: కురుసేన= కౌరవసైన్యాలు; పైన్‌+పడ్డన్‌= మీదపడగా; సరకు చేయక= లెక్క పెట్టకుండా; మంచు= మంచును; 
విరియించు= విప్పజేయు; భానుని= సూర్యుడి; వెణివు= పద్దతిని (ఉపాయాన్ని); మెజసి= ప్రకాశించి; ఇది= ఈ ఉండే చోటు; 
నడు కలను= యుద్దరంగానికి నడుమ అని (యుద్ద మధ్యంలో); ఇంచుక గొంకక= కొంచెమైనా జంకకుండా; తన ఘోటకంబులన్‌= 
తన గుర్రాలను; తడవన్‌+పనిచి= చేతులతో నిమురజేసి; అక్కజంబుగన్‌= ఆశ్చర్యంగా; అలు(గుల మొనన్‌= బాణాల కొనలతో; 
కొలను= కోనేటిని; ఘటియించి= తయారుచేసి; అమ్ములన్‌= బాణాలతో; దానికిన్‌= ఆ కోనేటికి; ఇల్టుగట్టి= ఇంటినికట్టి; సారథి= 
బండి తోలువాడు (శ్రీకృష్ణుడు); లీలన్‌= ఆటగా; అశ్యముల= గుర్రాల; కార్యము తీర్చునంతకున్‌= పని పూర్తిచేసే దాకా; నవ్వుచున్‌= 
చిరునవ్వుతో; అవ్వల నిలిచి= దూరంగా నిలిచి; గారవమునన్‌= మర్యాదతో(దర్చంతో); తాను కాని వాండును పోలెన్‌= తాను 
సంబంధములేని వాడి మాదిరి; అరదము+ఎక్కెన్‌= తేరుమీదకు ఎక్కాడు; ఇంక అడ్డ పడంగన్‌= అతడికి ఇంక అడ్డం పోవటానికి; 
పురారికైనను= ఈశ్యరుడికైనను; అలవియే?= సాధ్యమా?; సైంధవుండు= సైంధవుడు; వీనిచేన్‌= ఈ అర్జునుడిచేత; 
చచ్చువాండుగాక= చనిపోయేవాడు కాకుండా (తప్పుకోగలడా); (అని సైనికులు అనుకొన్నారు). 


తాత్సర్యం: కౌరవసేనలు మీదపడినా లెక్క పెట్టకుండా మంచును విరియజేసే సూర్యుడివలె ప్రకాశించి, తా నుండేది 
యుద్దరంగ మధ్యంలో అని సందేహించకుండా తన గుర్రాలను కృష్ణుడిచేత నిమిరించాడు. చూచేవారికి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 377 


ఆశ్చర్యకరంగా బాణాలను వేసి కోనేరును పుట్టించి దానికి ఇల్లు కూడ కట్టాడు. తన రథసారథి విలాసంగా ఆ 

గుర్రాల పని పూర్తి చేసేటంతవరకూ చిరునవ్వుతో దూరంగా నిలిచి చూస్తూ ఉండి, ఆ మీద దర్శంతో అంతదాకా 

జరిగిన పనులకూ తనకూ సంబంధం లేనట్టుగా తేరెక్కాడు. ఇటువంటి అర్జునుడిని అడ్డుకొనటానికి ఈశ్వరుడికి 
కూడా సాధ్యంకాదు. అర్జునుడి చేతిలో చావకుండా సైంధవుడు తప్పించుకొనలేడు (అని సైనికులు అనుకొంటూ 
ఉన్నారు). 

వ. అనుచు నీ యోధ వీరులందటును బెండు వడి యుండిరి గాని యందు నొకండేనియు మార్కొనువాండు 
లేండయ్యె నట్లు గోపాల దేవుండును గ్రీడియు బాల క్రీడ విధంబుగా విహరించి యనాయాస గమన 
విలాసంబు మెజియం జని చని ప్రొద్దువాలుట గనుంగొని పాంచజన్య దేవదత్తంబు లొత్తి రయంబు గైకొని 
యరిగి; రా చక్కటిం గొందటు నరపతు లొండొరులం బురికొల్పికొని యడ్డపడి తవులు వెట్టి బెట్టు పెనంగి 
సముద్రంబు సొచ్చిన యేజులుం బోలె నడంగి; రట్లు సైన్యంబు గడచి బలితంపు వల వ్రచ్చికొని వెలువడిన 
మహా మత్స్యంబులును రాహు ముఖంబు వెడలిన చంద్రార్కులుం బోలెంబొలిచియట వోవుచుండ నయ్యెడ 
సైనికులు సింధురాజు పని సాలించి తొలగి; రిత్తెబింగున దుస్తరంబు లగు బహుళ బలంబుల నిస్తరించి 
యయ్యిరువురుం దలలెత్తి చూచి తమలో నిట్లనిరి. 169 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ (సైంధవుడి చావు తప్పదంటూ); నీ యోధ వీరులు+అందజును= నీ సైన్యంలోని 
మొనగాండ్లందరూ; బెండుపడి ఉండిరి కాని= బలహీనపడి ఉన్నారు కాని; అందున్‌= వారిలో; ఒకండేనియున్‌= ఒకడైనా; మార్కొను 
వాండు= ఎదిరించేవాడు; లేండు+అయ్యెన్‌= లేకున్నాడు; అట్టు= ఆ విధంగా; (వెనుకటి పద్యంలో వివరించిన విధంగా); 
గోపాలదేవుండును కక్రీడియున్‌= శ్రీకృష్ణార్ణునులు; బాలక్రీడ విధంబుగా= పసి పిల్లల ఆటమాదిరిగా; విహరించి= తిరిగి; 
అనాయాసగమన విలాసంబు= సుఖంగా నడిచే చేష్ట మెజయన్‌= (ప్రకాశించగా; చని చని= పోయి పోయి; ప్రొద్దువాలుట= 
సూర్యుడస్తమించే సమయాన్ని; కనుంగొని= గుర్తించి; పాంచజన్య దేవదత్తములు= పాంచజన్యము, దేవదత్తమూ అనే పేరుగల 
తమ శంఖాలను; ఒత్తి= ఊది; రయంబుగైకొని= వేగంగా; అరిగిరి= వెళ్ళారు; ఆ చక్కటిన్‌= ఆ ప్రక్క; కొందణు నరపతులు= 
కొంతమంది రాజులు; ఒండొరులన్‌= ఒకరినొకరు; పురికొల్పుకొని= హెచ్చరించుకొని; అడ్డపడి= ఆ ఇద్దరికీ అడ్డంగా వచ్చి; తవులు 
పెట్టి= వెంటపడి; బెట్టుపెనంగి= గట్టిగా పెనగులాడి (యుద్దంచేసి); సముద్రంబు చొచ్చిన ఏజులన్‌ పోలెన్‌= సము(ద్రంలో కలిసిన 
నదుల మాదిరిగా; అడంగిరి= అణగిపోయినారు (తమ ఆకారాలు లేకుండా పోయారు); అట్టు= ఆ విధంగా; సైన్యంబు గడచి= 
సైన్యాన్ని దాటి; బలితంపు వలన్‌= పెద్ద వలను; వ్రచ్చికొని= చీల్చుకొని; వెలువడిన= బయటపడిన; మత్స్యంబులును= చేపలును; 
రాహుముఖంబు వెడలిన= రాహు[గ్రహము నోటినుండి బయటపడిన; చంద్ర+అర్కులున్‌ పోలెన్‌= చంద్ర సూర్యుల మాదిరిగా; 
పొలిచి= ఒప్పి ఉండి; అట పోవుచుండన్‌= ఆ దిక్కులో వెళ్ళుతూ ఉండగా; అయ్యెడన్‌= అక్కడ(యుద్దరంగంలో); సింధురాజు 
పనిచాలించి= సైంధవుడి సేవ చాలించి; సైనికులు; తొలంగిరి= దూరంగా పోయారు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; 
దుస్తరంబు+అగు=దాటడానికి వీలులేని; బహుళ బలంబులు= ఎక్కువ అయిన సైన్యాలను; నిస్తరించి= దాటిపోయి; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరూ; తలలు+ఎత్తి= తలలు మీదికి ఎత్తి; చూచి; తమలోన్‌= తమలో తాము (కృష్ణార్ణునులు); ఇట్టు+అనిరి= ఈ విధంగా 


అన్నారు. 

తాత్పర్యం: ఆ విధంగా నీ సైనికులంతా బలహీనులయి ఉండిపోయారు. ఒక్కడు కూడా ధైర్యంతో ఎదుర్కొనేవాడు 
లేకుండాపోయాడు. (వెనుక వర్షించినట్టు) కృష్ణార్జునులు పిల్లల ఆటగా తిరిగి అనాయాసంగా సాగే నడకల హొయలు 
మెరయగా ప్రొద్దువాలుట గమనించి, తమ శంఖాలు పాంచజన్య దేవదత్తాలను ఒత్తి, వేగంగా వెళ్ళారు. ఆ ప్రక్కలోని 
రాజులు ఒకళ్ళొకళ్ళు హెచ్చరికలతో అడ్డుపడి పెనగులాడి సముద్రంలో కలిసిపోయే ఏరుల వలె అణగిపోయారు. 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ విధంగా సైన్యాన్ని దాటుకొని పెను వలను త్రెంచుకొని వచ్చే పెద్ద చేపల మాదిరిగాను, రాహువు నోటినుండి 
వెలువడిన చంద్రసూర్యుల మాదిరిగాను ఆ దిక్కులో వారు పోతూ ఉండగా, సైనికులంతా సింధురాజు సేవ 
మానుకొని తొలగి పోయారు. ఈదటానికి అనువుగాని సముద్రం వంటి ఆ సైన్యాన్ని దాటి, తల లెత్తి వారిద్దరు 


(కృష్ణార్జునులు) తమలో తాము ఇట్టా మాట్లాడుకొన్నారు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. వీ(డె సైంధవుండు! వీని చుట్లను గృప । శల్య గురుతనూజ సౌమదత్తి 

కర్ణ కర్ణ సుతులు గావలి యున్నారు; | పోటు మగలు గాన పూంచి పట్టి. 170 
ప్రతిపదార్థం: ఏ(డె సైంధవుండు= ఇతడే సైంధవుడు; వీని చుట్టను= వీడికి అన్నివైపుల; కృప శల్య గురుతనూజ సౌమదత్తి 
శల్య కర్ల కర్ల సుతులు= కృపుడు, శల్యుడు, అశృత్థామ, బాహ్హికుడు, కర్షుడు, వృషసేనుడు (మొదలైనవారు); పోటు మగలు= 
పేరు మోసిన వీరులు; కానన్‌= అయినందుచేత; పూంచిపట్టి= ప్రయత్నంతో; కావలి ఉన్నారు= కాపుదలగా ఉన్నారు. 
తాత్సర్యం: (కృష్ణార్ణునులు తమలో తాము) ఈ ఎదురుగా ఉన్నవాడే సైంధవుడు. పేరుకెక్కిన పెద్ద యోధులు 
కనుక కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, కర్ణుడు, వృషసేనుడు, సైంధవుడికి అన్నివైపుల గట్టి కాపలా ఉన్నారు. 
వ. అని పలికి వారలలో నా జయద్రథుం దప్పక చూచి వెండియు. 171 
తాత్సర్యం: అని చెప్పి వాళ్ళలో సైంధవుడిని బాగా చూచి మరల ఇట్లా అన్నారు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. “వీరేమి గాచెదరు? తా । నే రూపున బ్రదుకు? వీర లేల? సురలు జం 

భారియు. గాచిన దన్నును । బారిసమరి కాక నింగి బడనిచ్చెదమే?' 172 
ప్రతిపదార్థం: వీరు+ఏమి కాచెదరు?= ఈ సైనికులు ఏ విధంగా సైంధవుడిని కాపాడగలరు?; తాను+ఏరూపున బ్రదుకున్‌?= 
వీ డేవిధంగా బ్రతుకుతాడు?; వీరలు+ఏల?= వీరే కాదు; సురలు= దేవతలు; జంభారియున్‌= ఇంద్రుడును; కాచినన్‌= కాపాడినా; 
బారి సమరి= చంపి; కాక= కాకుండా; నింగిన్‌= ఆకాశాన్ని; పడనిచ్చెదమే?= పడనిస్తామా? 
తాత్సర్యం: “ఈ వీరులు సైంధవుడిని ఏమి కాపాడగలరు? ఇక అతడు ఎట్టా బతుకుతాడు? ఈ వీరులే కాదు 
- దేవతలూ దేవేంద్రుడూ కూడా కలిసి కాపాడటానికి ప్రయత్నం చేసినా అతడిని చంపికాని పొద్దుక్రుంక నీయం. 


క. అను పలుకులు నీ యోధులు । దనయులు వినుచుండ ఘోరతరదుర్గము లె 


ల్లను గడచి లాభదేశము । సన జొచ్చిన వణిజులట్ల సమ్మదలీలన్‌. 173 


ప్రతిపదార్థం: అను పలుకులు= అని (కృష్ణార్ణునులు) మాటాడే మాటలు; నీ యోధులున్‌, తనయులున్‌= నీ సైనికులూ, కుమారులూ; 
వినుచుండన్‌= వింటూ ఉండగా; ఘోరతర= భయంకరమైన; దుర్గములు+ఎల్లను= కోటలన్నింటినీ; కడచి= దాటి; లాభదేశమున్‌= 
అదృష్టమును కలిగించే దేశంలోకి; చనన్‌+చొచ్చిన= ప్రవేశించిన; వణిజులు+అట్టు+అ= వ్యాపారుల మాదిరి; సమ్మదలీలన్‌= 
సంతోషంతో. 


తాత్సర్యం: ఆ మాటలు నీ కుమారులు, సైనికులూ వింటూ ఉండగా భయంకరమైన కోటలను దాటి లాభసాటి 
అయిన దేశంలో అడుగుపెట్టిన వ్యాపారుల వలె (కృష్ణార్ణునులు) సంతోషంతో. 

వ. ఒప్పిన యప్పురుష సత్తములం గనుంగొని యారథిక జనంబులు విససయంబునం దమలో ని ట్లనిరి. 174 
ప్రతిపదార్థం: ఒప్పిన= ప్రకాశించిన; ఆ+పురుష, సత్తములన్‌= ఆ పురుషక్రేష్ణులను; కనుంగొని=చూచి; ఆ,రథికజనంబులు=రథంమీది 
నుండి యుద్దంచేసే ఆ వీరులు; విస్మయంబునన్‌= ఆశ్చర్యముతో; తమలోన్‌= తమలో తాము; ఇట్టు+అనిరి= ఈ విధంగా 
అనుకొన్నారు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్సర్యం: ఆ విధంగా ప్రకాశించే ఆ పురుషశ్రేష్టులను చూచి, ఆ రథికులు ఆశ్చర్యపడి తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 
తే.  పెక్కునదు లీంది వెడలుట, పేర్టు దావ । శిఖలు గడచుట, దారుణాశీవిషముల 

బారి దప్పుట గాదె! కుంభజముఖోగ్ర శూరయోధుల మిగిలి వచ్చుట దలంప. 175 
ప్రతిపదార్థం: కుంభజముఖ= ద్రోణుడు మొదలయిన; ఉ(గ్ర= తీవ్రమయిన; శూరయోధులన్‌= శూరులయిన వీరులను; మిగిలి 
వచ్చుట= దాటుకొని రావటం; తలంపన్‌= భావించగా; పెక్కునదులు= అనేకములయిన నదులను; ఈంది వెడలుట= ఈది 
గట్టెక్కటమును; పేర్చు= ఎక్కువైన; దావశిఖలు= దావాగ్ని మంటలను; కడచుట= దాటటం; దారుణ= భయంకరమయిన; 
ఆశీవిషముల= పాముల; బారి తప్పుట= దెబ్బ తప్పించుకొనటం; కాదె!= కాదా!, 
తాత్సర్యం: ద్రోణుడు మొదలైన (క్రూరవీరశూరులను దాటి యుద్దంలో ముందుకు రావటం - ఆలోచించి చూస్తే 
అనేక నదులను ఈది ఒడ్డ్దుకెక్కటం, కమ్ముకొని ఏజృంభించిన దావాగ్నిజ్వాలలను దాటటం, భయంకర సర్పాల 
బారిన పడకుండా తప్పించుకోవటం కాదా! 
విశేషం: అలం: నిదర్శన. 
వ. అనుచు నాకృష్ణుల నుపలక్షించి. 176 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని అనుకొంటూ; ఆ, కృష్ణులన్‌= ఆ కృష్ణార్ణునులను, ఉపలక్షించి= చూచి 
తాత్సర్యం: అని పలుకుతూ ఆ కృష్ణార్ణునులను చూచి. 


క “గురుముఖ బహురథిక శరో । త్మరములచే నైన క్రొత్త గంట్లను సుమనో 


~~ 


భరిత నవకర్ణికార । స్పురితాచలయుగము భంగి. బొలిచిరి చూడన్‌.' 177 
ప్రతిపదార్థం: గురుముఖ= గురువైన ద్రోణుడు మొదలయిన; బహురథిక= అనేకులయిన వీరుల; శర+ఉత్కరములచేన్‌= బాణ సమూహాల 
వలన; ఐన= అయినటువంటి; క్రొత్తగంట్లను= కొత్త గాయాలను; సుమనోభరిత= పూలతో కూడిన; నవ= [క్రొత్త కర్షికార= కొండగోగులతో; 
స్ఫురిత= అందగించిన; అచల యుగము= కొండలజంట; భంగిన్‌= మాదిరిగా; చూడన్‌= చూడటానికి; పొలిచిరి= ఒప్పారారు. 
తాత్సర్యం: 'ద్రోణాదులయిన చాలామంది రథిక వీరులు బాణాలతో కొట్టటం వల్ల కలిగిన (క్రొత్త గాయాలతో 
అప్పుడే పూచిన (క్రొత్త కొండగోగుపూలతో ఒప్పారే రెండు కొండల వలె కృష్ణార్జునులు చూడ ముచ్చటగ 
అగుపించారు. 
విశేషం: అలం: ఉపమ. 

క. అని యగ్గించుచు సింధువి । భునిదెస విగతాశు లైరి భూవల్లభ! య 
వ్వనజాక్షు లెట్టిసెర లొ । ప్ప నతని వీక్షించి యార్షి బరవస మలరన్‌. 178 


ప్రతిపదార్థం: భూవల్లభ!= ఓ రాజా! (ఓ ధృతరాషష్టా!); అని అగ్గించుచున్‌= ఆ విధంగా కీర్తిస్తూ; సింధువిభుని దెసన్‌= సైంధవుడిని 
గూర్చి; విగత+ఆశులు+ఐరి= ఆస వదలుకొన్నారు; (సైంధవుడిని కాపాడలేమను నమ్మకంతో ఉండిపోయారు); ఆ+వనజ+అక్షులు= 
ఆ తామరస నేత్రులు (కృష్ణార్జునులు); ఎజ్జసెరలు+ఒప్పన్‌= కోపంవలన ఏర్పడే కంటి ఎ(ర్రజీరలు అమరగా; అతనిన్‌= ఆ 
సైంధవుడిని; వీక్షించి= చూచి; బరవసము+అలరన్‌= ధైర్యం అతిశయించగా; ఆర్చి= పెద్దగా అరచి (సింహనాదం చేసి). 


తాత్పర్యం: ఓ రాజా! ఆ విధంగా ప్రశంసిస్తూ సైంధవుడిమీద మన సైనికులు ఆశ వదలుకొన్నారు. కృష్ణార్జునులు 
కోపంతో కన్నులలో ఎగ్రజీరలు ఒప్పారగా సైంధవుడిని చూచి, గర్వంతో పెనుబొబ్బపెట్టి సింహనాదం చేసి. 


425 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్రమహాభారతము 


ద్రోణపర్వము చతుర్లాశ్వాసము 
నం థి 


క _ శ్రీమత్యాయుష్మత్త్య సు । ధీమత్త్య ప్రద కటాక్ష దీపిత భక్త 

స్తోమారామవసంతా! । వ్యామోహ ప్రశమకరణ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్త్య= సంపదను కలిగి ఉండటం; ఆయుష్మత్య= ఆయుస్సును కలిగి ఉండటం; సుధీమత్త= శ్రేష్టమైన, విజ్ఞానమును 
కలిగి ఉండటం; ప్రద= ఇచ్చునటువంటి; కటాక్ష= కడకంటిచూపుతో; దీపిత= ప్రకాశింపజేయబడిన (వెలిగేటట్లు చేసిన); భక్తస్తోమ= 
భక్త సమూహమనే; ఆరామ= ఉద్యానవనానికి; వసంతా!= వసంత బుతువువంటివాడా! (అనగా భక్తులనే ఉద్యానవనం చిగిర్భి 
వెలగటానికి వసంత బుతువు వంటి వాడు హరిహరనాథుడని భావం); వ్యామోహ= మూఢత్వమును (అజ్ఞానమును); ప్రశమకరణ!= 
పోగొట్టేవాడా!; హరిహరనాథా!= హరిహరనాథస్వామీ! 
తాత్సర్యం: ఐశ్వర్యాన్ని, ఆయుష్యాన్ని, విజ్ఞానాన్ని అనుగ్రహించే కడగంటి చూపుతో (ప్రకాశింపచేయబడిన భక్త 
సమూహము అనే ఉద్యానవనానికి వసంతుని వంటివాడా! అజ్ఞానాన్ని అణగించేవాడా! ఓ హరిహరనాథా! 
విశేషం: అలం: రూపకం. హరిహరులను ఇర్వురనూ ఒకే విధంగా ఒకే గుణవిశేషంతో వర్లించాడు తిక్కన. 

సాత్యకి మొగ్గరంబు సారందొడంగుట (సం. 7-89-38) 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 
తాత్సర్యం: వైశంపాయనముని జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు: 


తే.  “ధర్మపుత్తుండు వనుప సాత్యకి గడంగి । తన బలము దెస నడచుట వినిన యాంబి 

కేయు. డర్దును6 గలియ శైనేయు6 బోవ । విడిచిరే మనవా?” రని యడుగుటయును. 3 
ప్రతిపదార్థం: ధర్మపుత్రుండు పనుపన్‌= ధర్మరాజు పంపగా; సాత్యకి కడంగి= సాత్యకి పూనుకొని; తన బలము దెసన్‌= తన 
సైన్య మున్న దిక్కుకు; నడచుట= పోవటం; వినిన= విన్నట్టి; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; అర్జునున్‌= అర్జునుడిని; కలయన్‌= 
కలియటానికి; శైనేయున్‌= సాత్యకిని; పోవన్‌= పోవుటకు; మనవారు= మనసైన్యాలు; విడిచిరే?= వదలినారా?; అని 
అడుగుటయును= అని అడుగగా. 


తాత్సర్యం: “ధర్మరాజు పంపగా సాత్యకి పూనికతో కౌరవబలాలవైపు పోవటం విని ధృతరాష్ట్రుడు 'సాత్యకి ఆ 

విధంగా అర్జునుడిని కలియటానికి పోతూ ఉంటే మనవారు అతడిని ఎదుర్కొనకుండా, పోనిచ్చారా?' అని అడుగగా. 

వ. సంజయుం డతని కిట్లను; 'నట్లు మటిందిం బనిచి యుధిష్టిరుం డాచార్యుల నవలోకించి యాశిని 
వరుపిటుందన తటిమె; నప్పుడు ధృష్టద్యుమ్నుం డవష్టంభంబున నెలుంగెత్తి పురికొల్పి పాండవసైనికులు 
గవిసిన మనవారును మార్క్మొనిరి; తదనంతరంబ. 4 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సంజయుండు; అతనికిన్‌= ఆ ధృతరాష్టుడితో; ఇట్టు+అనున్‌= ఈ ప్రకారంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; 
మటణందిన్‌+పనిచి= మేనమరదిని ఆజ్ఞాపించి; యుధిష్టరుండు= ధర్మరాజు; ఆచార్యువలను= ద్రోణుని దిక్కు; అవలోకించి= 
చూచి; ఆ శినివరు= ఆ శినివంశంలో ఉత్తముడైనవాని (సాత్యకి); పిణుందన్‌= వెంటనే; తజిమెన్‌= తరిమాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ధృష్టద్యుమ్నుండు= పాండవసేనాని అయిన ధృష్టద్యుమ్నుడు ((దుపదుడి కుమారుడు); అవష్టంభంబునన్‌= గర్వంతో; 
ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి; పురికొల్పన్‌= (ప్రేరేపించగా; పాండవ సైనికులు= పాండవ బలాలు; కవిసినన్‌= (క్రమ్ముకొనగా; 
మనవారును= మనసైన్యాలు కూడా; మార్కొనిరి= ఎదుర్కొన్నారు; తదనంతరంబు+అ= ఆ మీదట. 

తాత్పర్యం: ధర్మరాజు మేనమరది అయిన సాత్యకిని ఆ విధంగా ఆజ్ఞాపించి, (ద్రోణుడున్న దిక్కు చూచి, అతడిని 
వెంటనే తరిమాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు గర్వంతో గొంతెత్తి ప్రేరేపించగా పాండవ సైనికులు మనవారిని 
(క్రమ్ముకొన్నారు. మన సైనికులు కూడ ఎదుర్కొన్నారు. ఆ మీద (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తలలను గరముల వక్ష । స్టృలముల జఘనముల. దొడల. జరణంబుల న 

య్యిల( గప్పెడు సాత్యకి కో | ల్లల కోర్వక నీ బలము గలంగంబడియెన్‌. 5 
ప్రతిపదార్థం: ఆ+ఇలన్‌= ఆ యుద్దరంగంలో; తలలను= తలలను; కరములన్‌= చేతులను; వక్షస్థ్రలములన్‌= రొమ్ములను; 
జఘనములన్‌= నడుములను; తొడలన్‌= తొడలను; చరణంబులన్‌= పాదాలను; కప్పెడు= కప్పివేసే; సాత్యకి= సాత్యకియొక్క; 
కోల్తలకున్‌= ఎదురు యుద్దానికి; ఓర్వక= ఆగలేక; నీ బలము= నీ సైన్యం; కలంగంబడియెన్‌= చికాకు పడింది. 
తాత్సర్యం: ఆ యుద్దరంగంలో ఎదురు నిలిచిన సాత్యకి యుద్దపద్దతి నీ సైన్యం తలలను, చేతులను, గుండెలను, 
నడుములను, తొడలను, పాదాలను నరికి నేలనంతటను పరువగా అతడి-దాడికి తాళలేక నీ సైన్యం చీకాకుపడింది. 


క. విచ్చిన మూ(కల కడ్డము । సొచ్చిన నేడ్వురు నృపాల శూరోత్తములం 

బుచ్చె జముం గొలువ6గ వి । వ్వచ్చుమటింది పెటి నృపాల వర్గము దెరలన్‌. 6 
ప్రతిపదార్థం: విచ్చినమూ(కలకున్‌= చెదరిన సైన్యానికి; అడ్డము చొచ్చినన్‌= అడ్డంగా దూరిన (సహాయంగా సాత్యకి సైనికుల 
మధ్య అడ్డంగా దూరిన); ఏడ్వురు= ఏడుగురు; నృపాలశూర+ఉత్తములన్‌= రాజవీర (శ్రేష్టులను; వివచ్చుమజంది= అర్జునుడి 
మేనమరది (సాత్యకి); పెజనృపాల వర్గము= మిగిలిన రాజసమూహం; తెరలన్‌= (భయంతో) తొలగిపోగా; జమున్‌+కొలువంగన్‌= 
యముడిని సేవించటానికి; పుచ్చెన్‌= పంపాడు (అనగా చంపాడని భావం). 
తాత్పర్యం: చెదరిపోయిన సైన్యాలకు సాయంచేయటానికి (నిలపటానికి) అడ్డంగా వచ్చిన రాజవీర గ్రేష్టులను ఏడుగురుని, 
యుద్దరంగంలోని తక్కిన రాజులు బెదరి, చెదరిపోగా, సాత్యకి యముడికి సేవ చేయటానికై వారిని పంపాడు. 
విశేషం: అలం: పర్యాయోక్తం. చంపెను అనటానికి 'పుచ్చె జముం గొలువంగి అని భంగ్యంతరంచే చెప్పటంచేత అలంకారం 
పర్యాయోక్తము. 
సీ, ఆ సమయంబున నతని మార్మొని కుంభ । భవు( దేడు తూపులు వటిపె మేన 

నత డస్తసప్తకహతుం జేసి; నాతని । నగ్గురుం డాటీింట నశ్వములను 

సూతు నాతని నొంచె; నాత డయ్యాచార్యు । నేపుమై( బదియును నేడు నాటు 

నెనిమిదియును బదునెనిమిదియును శాత | శరముల నొప్పించి తురగచయము 


ఆ. _ నాల్గు సాయకముల నడికించి సారథి । నొక్క మార్గణమున ను బ్దడంచి 
యార్లుటయును ద్రోణు( డలిగి | వాలమ్ముల. బొదివె. దద్రథంబు మద మెలర్ప. 7 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 427 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= సాత్యకి ఆ విధంగా యుద్దం చేసేటప్పుడు; కుంభ భవు(డు= ద్రోణాచార్యుడు; అతనిన్‌= 
ఆ సాత్యకిని; మార్కొని= ఎదుర్కొని; ఏడుతూపులు= ఏడు బాణాలు; మేనన్‌= అతడి శరీరంలో; పజపెన్‌= నాటాడు; అతండు= 
ఆ సాత్యకి; అస్త్రసప్తక= ఏడు బాణాలతో; హతున్‌+చేసెన్‌= (ఆచార్యుడిని) దెబ్బతినేటట్టు చేశాడు; ఆ+గురు(డు= ఆ ద్రోణా 
చార్యుడు; ఆతనిని= సాత్యకిని; ఆజీంటన్‌= ఆరింటితోను; అశ్వములను= గుర్రాలను; సూతున్‌= సారథిని; ఆతనిన్‌= ఆ సాత్యకిని; 
నొంచెన్‌= బాధించాడు; ఆతండు= ఆ సాత్యకి; ఏపుమైన్‌= విజృంభణంతో; ఆ+ఆచార్యున్‌= ఆ ద్రోణాచార్యుడిని (గురువును); 
పదియును= పదింటితోను; ఏడు= ఏడింటితోను; ఆణు= ఆజీంటితోను; ఎనిమిదియును= ఎనిమిదింటితోను; పదునెనిమిదియును= 
పదునెనిమిదింటితోను; శాత= వాడియైన; శరములన్‌= బాణాలతో; నొప్పించి= బాధించి; తురగచయమున్‌= గుర్రములను; 
నాల్గు సాయకములన్‌= నాల్లు బాణాలతో; అడికించి= భయపెట్టి; సారథిని= సూతుని; ఒక్క మార్గణమునన్‌= ఒక వాడి అమ్ముతో; 
ఉబ్బు+అడంచి= గర్వాన్ని నాశంచేసి; ఆర్చుటయును= సింహనాదం చేయటంతో; |ద్రోణు(డు= (ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; 
మదము= గర్వము; ఎలర్బన్‌= ఎక్కువ కాగా; తద్రథంబున్‌= ఆ సాత్యకియొక్క తేరును; వాలమ్ములన్‌= వాడి అయిన బాణాలతో 
పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 

తాత్సర్యం: ఆ విధంగా యుద్దం జరిగేటప్పుడు ద్రోణుడు సాత్యకిని ఏడు బాణాలతో కొట్టాడు. అందుకు బదులుగా 
సాత్యకి కూడా ఏడు బాణాలతో (ద్రోణుని కొట్టాడు. అపుడు [ద్రోణుడు వరుసగా సాత్యకి మీద ఆరు బాణాలు 
వేసి అతడిని, సూతుడిని, గుర్రాలను దెబ్బతీశాడు. అందు కా సాత్యకి విజృంభించి ఆచార్యుడిని పది, ఏడు, 
ఆరు, ఎనిమిది, పద్దెనిమిది సంఖ్యలు గల వాడి బాణాలతో బాధించాడు. గుర్రాలను నాల్లు బాణాలతో భయపెట్టి, 
సూతుడిని ఒక తూపుతో హతమార్చి సింహనాదం చేశాడు. [ద్రోణుడి కంతట కోపం ఎక్కువ కాగా వాడి అయిన 
బాణాలతో సాత్యకి తేరును (క్రమ్ముకొన్నాడు. 


వ. ఇట్లు బాణజాలంబు గుప్పి గురుండు సాత్యకి నుపలక్షించి. 8 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బాణజాలంబు= బాణముల యొక్క సమూహము; గుప్పి= ప్రయోగించి; గురుండు= 
ద్రోణుడు; సాత్యకిన్‌= సాత్యకిని; ఉపలక్షించి= చూచి 
తాత్సర్యం: ఈ విధంగా బాణాల సమూహాన్ని గుప్పిస్తూ [ద్రోణుడు సాత్యకిని చూచి. 
క “నాచేతి బలువు గని నీ, యాచార్యుం డోడి తొలగి యరిగెను నీవే 

త్రోచి యట వోవు వాండవు । సూచెదుగా కెట్లు నిన్ను స్రుక్కించెదనో! 9 


ప్రతిపదార్థం: నా చేతి బలువు= నా భుజశక్తిని; కని= చూచి; నీ ఆచార్యుండు= నీ గురువైన అర్జునుడు; ఓడి= ఓడిపోయి; 
తొలంగి= తప్పుకొని; అరిగెను= వెళ్ళాడు; నీవే త్రోచి= నీవే చొచ్చుకొని; అటపోవువాండవు= ఆ విధంగా పోతావు; నిన్నున్‌= 
నిన్ను; ఎట్టు= ఏ విధంగా; (స్తుక్కించెదనో= బలహీనుని చేస్తానో; చూచెదుగాక!= చూస్తావు కదా!. 

తాత్సర్యం: నా చేతి బలాన్ని చూచి నీ గురుడు (అర్జునుడు) ఓడి పారిపోయాడు. నీవు కూడ త్వరగా అట్టే 
పోతావు. ని న్నేవిధంగా బలహీనుని చేస్తానో చూడు”. 


క. అనవుడు 'ధర్మాత్మజు పను । పున నే గాండీవికడకు( బోయెద; న న్నిం 

తన నేటికి? దడవయ్యెడు । ననుగ్రహము సేయు; మర్హ మది పెద్దలకున్‌.' 10 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; ధర్మరాజు పనుపునన్‌= ధర్మరాజు ఆజ్ఞతో; ఏన్‌= నేను; గాండీవికడకున్‌= అర్జునుడి 
దగ్గరకు; పోయెదన్‌= వెళ్ళుతాను; నన్నున్‌= నన్ను; ఇంత+అనన్‌= ఇన్నిమాట లనగా; (వెనుకటి పద్యంలో ద్రోణుడాడిన వ్యంగ్యమైన 
మాటలు); ఏటికిన్‌?= ఎందుకు?; తడవు+అయ్యెడున్‌= ఆలస్యమవుతూ ఉన్నది; అనుగ్రహము చేయుము= దయ చూపుము; 
పెద్దలకున్‌= పెద్దవారికి; అది అర్హము= అది తగి ఉంటుంది. 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు ఆజ్ఞచేయగా “నే నర్జునుడి దగ్గరకు పోతూ ఉన్నాను. ఇన్ని మాటలతో నన్నెందుకు బాధిస్తావు? 
ఆలస్యమవుతూ ఉన్నది. నామీద దయ చూపుము. పెద్దవారి కది ధర్మం”. 


క. అని పలికి తొల(గిపోవుట | మనమున నూహించి దైత్యమర్దనుతమ్ముం 
డను సూతుతోడ 'ద్రోణు(డు | మనలం బోనీక పెనంగు మాత్సర్యమునన్‌. 11 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాటలాడి; తొలంగిపోవుట= తప్పించుకొనిపోవటాన్ని; మనమునన్‌= తన మనసులో; ఊహించి= 
తలచికొని; దైత్యమర్హను తమ్ముండును= సాత్యకియు; (దితి కుమారులయిన రాక్షసులను చంపిన వాడికి - శ్రీకృష్ణుడికి తమ్ముడని); 
సూతుతోడన్‌= తన సారథితో; అనున్‌= ఇట్టా అన్నాడు; (ద్రోణుండు= ద్రోణాచార్యుడు; మనలన్‌= మనలను; పోనీక= తప్పుకొని 
పోనీయకుండా; మాత్సర్యమునన్‌= మచ్చరంతో (పట్టుదలతో); పెనంగున్‌= పోరాడుతాడు. 

తాత్పర్యం: సాత్యకి ద్రోణుడితో ఆ మాటలు మాట్లాడి (అర్జునుడిలాగానే) (ద్రోణుణ్ణి) తొలగి పోవడం మంచిదని మనసులో 


ఊహించి తన సారథితో ఈ విధంగా అన్నాడు. [ద్రోణుడు మాత్సర్యంతో మనలను ముందుకు పోనీకుండా యుద్దం 
చేస్తాడు. 


వ. తడసిన గర్జంబు దప్పు; నితనికి నోసరించి పోవలయు; విను మిదియె బాహ్లికబలం; బదే యంగసైన్యం; 
బల్లదె దాక్షిణాత్యసేన; వీనియం దొక్కసందున వెడలు ది, మని గడంగి యడ్డపడిన నొప్పించి చిక్కువటిచి 
పోద మనిన నట్ల కాక యని యద్దారుకానుజుండు ద్రోణునకుం దొలంగించి తేరు దోలందీవ్రబాణంబులు 
గురియుచు నగ్గురుండు వెనుతవుల నయ్యాదవ సింహుండు సింహవిక్రమంబున నంగచమూచ్చేదనంబు 
సేసి చను నెడ( గృతవర్మ యాతని దాంకి. 12 


ప్రతిపదార్థం: తడసినన్‌= ఆలస్యం చేస్తే; కర్ణంబు= పని; తప్పున్‌= చెడిపోతుంది; ఇతనికిన్‌= ఈ ద్రోణుడికి; ఓసరించి= తప్పుకొని; 
పోవలయున్‌= వెళ్ళవలసి ఉన్నది; ఇదియె బాహ్లిక బలంబు= ఇదిగో బాహ్లికుడి సేన; అదే అంగసైన్యంబు= అదుగో అంగదేశపు 
సేన; అల్లదె= ఆ దూరంగా కనుపించేదే; దాక్షిణాత్యసేన= దక్షిణ దిక్కునుండి వచ్చినవారి సైన్యం; వీని అందున్‌= ఈ సేనలో; 
ఒక్క సందునన్‌= ఒక సందులో (మధ్యలో దూరి అని భావం); వెడలుదము= వెళ్ళుదాము; అనినన్‌= అనగా; కడంగి= పూనుకొని; 
అడ్డపడినన్‌= అడ్డంరాగా; నొప్పించి= బాధించి; చిక్కుపజిచి= చికాకుపెట్టి; పోదము+అనినన్‌= వెళ్ళుదా మనగా; అట్టు+అ 
కాక+అని= అట్టే అని; ఆ+దారుకానుజుండు= ఆ దారుకుడి తమ్ముడు; (ద్రోణునకున్‌ తొలంగించి= (ద్రోణుడిని తప్పించి; తేరు 
తోలన్‌= తేరును తోలగా; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; తీవ్రబాణంబులన్‌+కురియుచున్‌= వాడి బాణాలను వర్షంవలె కురిపిస్తూ; 
వెనుతవులన్‌= వెన్నంటగా; ఆ+యాదవ సింహుండు= సింహమువంటి ఆ యాదవుడు; సింహ వి[క్రమంబునన్‌= సింహము శౌర్యం 
వంటి శౌర్యంతో; అంగచమూ= అంగ సైన్యాన్ని; ఛేదనంబు చేసి= చంపి; చనుఎడన్‌= పోయేటప్పుడు; కృతవర్మ; ఆతనిన్‌+తా(కి= 
ఆతడిని తలకొని. 

తాత్పర్యం: ఆలస్యం అయితే పని చెడిపోతుంది. ఇతడిని తప్పించుకొని పోవలసియుంది. ఈ బాహ్లిక, అంగ, దాక్షిణాత్య 
సేనలలో సందుచేసికొని వెళ్ళుదాము. ఎవరైనా అడ్డుపడితే నొప్పించి చీకాకు పరిచి వెళ్ళుదాము”. అనగా అట్టే అని దారుకుడి 
తమ్ముడైన సారథి ద్రోణుని తప్పించి తేరును తోలాడు. గురుడు తీవ్ర బాణాలు కురిపిస్తూ వెంటబడగా, ఆ యాదవసింహం 
సాత్యకి సింహ పరాక్రమంతో అంగ సైన్యాన్ని చీల్చుకొని వెళ్ళుతూ ఉండగా, కృతవర్మ అతడిని ఎదుర్కొని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. ఆ అమ్ములతని మేనం । దూఅంగా నేసి నాల్గు తురగాంగములన్‌ 
గీలించినం గని ద్రోణుం | డూఅడి ధర్మజుని దెసకు నున్ముఖు6 డయ్యెన్‌. 13 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 429 


ప్రతిపదార్థం: ఆజు+అమ్ములు= ఆరు బాణాలను; అతని మేనన్‌= ఆ సాత్యకి శరీరంలో; తూజంగాన్‌= చొచ్చుకొని పోయేటట్టు; 
ఏసి= కొట్టి; నాల్లు= నాల్లుబాణాలతో; తురగ+అంగములన్‌= గుర్రాల శరీరాలను; గీజించినన్‌= చీల్చివేయగా; కని= చూచి; 
ద్రోణుండు; ఊబడి= ఊరటతో; ధర్మజుని దెసకున్‌= ధర్మరాజు దిక్కుకు; ఉన్ముఖుండు+అయ్యెన్‌= ముందుకు సాగాడు. 
తాత్సర్యం: ఆరు బాణాలను సాత్యకి శరీరంలోకి దూరేటట్టువేసి, నాలుగింటితో గుర్రాల శరీరాలను చీల్చాడు. 
దానిని (కృతవర్మ యుద్దగతిని) చూచి (ద్రోణుడు ఊరటతో ధర్మజు డున్న వైపునకు పోవటానికి 
ఉద్యుక్తుడయ్యాడు. 

వ. అక్కడ మొగమయ్యు నిక్కడ నేమటిక యుండె; నప్పుడు. 14 
ప్రతిపదార్థం: అక్కడన్‌= ధర్మరాజు ఉన్నచోట; మొగము+అయ్యున్‌= మొగము ఉన్నా; ఇక్కడన్‌= ఈ యుద్దం జరిగే చోట; 
ఏమణక= ఏమరుపాటు లేకుండా; ఉండెన్‌; అప్పుడు. 

తాత్సర్యం: ఆ దిక్కునకు మొగమున్నా (ధర్మజుడి దిక్కునకు మొగమయినా) ఇక్కడ ఈ యుద్దం జరిగే స్థితికి 
ఏమరుపాటులేకుండా ఉన్నాడు. అప్పుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క  కృతవర్మయొడల సాత్యకి । శితసాయకములు పదాటు సెరివినం గోపో 

ద్ధతి మెజియంగం బలుదూపుల । నత డాతని నుచ్చిపోవునట్లుగ నేసెన్‌. 15 
ప్రతిపదార్థం: కృతవర్మ ఒడలన్‌= కృతవర్మ ఒంటిమీద; సాత్యకి; శితసాయకములు= వాడిబాణాలు; పదాలు చెరివినన్‌= 
పదునారింటితో (గ్రుచ్చగా; కోప+ఉద్దతి= కోపంవలని దర్చం; మెజయంగన్‌= ్రకాశించగా; పలుతూపులన్‌= అనేక బాణాలతో; 
అతండు= కృతవర్మ; ఆతనిన్‌= సాత్యకిని; ఉచ్చిపోవునట్టుగన్‌= (గ్రుచ్చిదూసికొని పోయేటట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: వాడి అయిన పదహారు బాణాలను కృతవర్మ శరీరంలో (గ్రుచ్చాడు. కోపంతో కృతవర్మ అనేక బాణాలు 
సాత్యకి ఒంటిలో దూసుకొని పోయేటట్టు కొట్టాడు. 
వ. వెండియు. 16 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరలా 
తాత్సర్యం: ఇంకను. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. విలు దునుమాడి వక్షమున వే పదియమ్ములు నాట నాతం డు 

జ్వలఘనశక్తి వైచి కృతవర్ముని బాహువు నొంచి ధైర్య ని 

శ్చలమతి నొండు విల్లు గొని సారథి. జంపిన సూతకృత్యమున్‌ 

వలనుగ6 బూని యా రథికవర్యుండు నిల్పె నితాంతధీరతన్‌. 17 
ప్రతిపదార్థం: విలు తునుమాడి= వింటిని (త్రుంచివేసి; వే= వెంటనే; పది అమ్ములన్‌= పది బాణాలను; వక్షమునన్‌= గుండెలో; 
నాంటన్‌= (గ్రుచ్చగా; ఆతండు= సాత్యకి; ఉజ్వల ఘనశక్తి వైచి= మండుతున్న పెద్ద శక్యాయుధాన్ని వేసి; కృతవర్ముని= 
కృతవర్మయొక్క; బాహువు నొంచి= భుజమును నొప్పించి; ధైర్యనిశ్చలమతిన్‌= ధైర్యంతో నిశ్చలమైన మనస్సుతో; ఒండు ఏల్లు 
కొని= వేరొకవిల్లును తీసికొని; సారథిన్‌+చంపినన్‌= సారథిని చంపగా; ఆ రథిక వర్యుండు= ఆ వీరశ్రేష్టుడు; సూతకృత్యమున్‌= 
సారథి పనిని; నితాంతధీరతన్‌= మిక్కిలి ధైర్యంతోను; వలనుగన్‌+పూని= ఉపాయంతోనూ పూనుకొని; నిల్ఫెన్‌= నిలిచాడు. 
తాత్పర్యం: కృతవర్మ సాత్యకి విల్లును (త్రుంచి, పది వాడి బాణాలను అతడి గుండెలో గ్రుచ్చాడు. అప్పుడు 
పెద్ద శక్తితో సాత్యకి కృతవర్మ అతడి భుజాన్ని నొప్పించి ధైర్యనిశ్చలమతితో ఇంకొక విల్లు తీసుకొని సారథిని 
చంపాడు. అయినా అతడు ధైర్యంతో ఉపాయంగా సారథ్యం చేపట్టి యుద్దరంగంలో నిలిచాడు. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ నిలిచియు సాత్యకి దెసం దటుమక భీమసేన పురస్సరంబైన బలంబున కడ్డపడ నరిగె; నవ్విధంబున నతని బెట్టు 

వటిచి యా శైనేయుం డచటు గడచి చనియె' ననిన విని ధృతరాస్తుండు సంజయున కి ట్లనియె. 18 
ప్రతిపదార్హం: నిలిచియున్‌= ఆగియు; సాత్యకిదెసన్‌= సాత్యకి వైపు; తణుమక= తరుమకుండా; భీమసేన పురస్సరంబు+ఐన= 
భీముడు నాయకుడుగా ఉన్న; బలంబునకున్‌= సైన్యానికి; అడ్డపడన్‌= అడ్డం పోవటానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఆ+విధంబునన్‌= 
ఆ (ప్రకారంగా (వెనుక వివరించిన విధంగా); అతనిన్‌= ఆ కృతవర్మను; బెట్టుపటిచి= ఎక్కువగా కష్ట పెట్టి; ఆ శైనేయుండు= 
ఆ సాత్యకి; అచటు గడచి= ఆ చోటు దాటి; చనియెన్‌= వెళ్ళాడు; అనినన్‌ విని= అని చెప్పగా విని; ధృతరాష్ట్రుండు; 
సంజయునికిన్‌+ఇట్ల్టు+-అనియెన్‌= సంజయుడితో ముందు చెప్పబోయే విధంగా అన్నాడు. 
తాత్సర్యం: కృతవర్మ ధైర్యంగా నిలిచికూడా సాత్యకి ఉన్న దిక్కుకు వెళ్ళకుండా, భీముడు నాయకుడుగా ఉండే 
సైన్యానికి అడ్డుపడటానికె వెళ్ళాడు. సాత్యకి కూడా ఆ కృతవర్మను మిక్కిలి కష్టపెట్టి, ఆ చోటు వీడి వెళ్ళాడన్నది 
విని, ధృతరాష్టుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 
చ. గురు కృతవర్మ ముఖ్యు లతిఘోరపరాక్రమ శీలు; రట్టి నా 

దొరలను సైన్యసాగరము దోర్టల సంపద గాసి సేసె న 

న్నరు డది గాక క్రమ్మజ వినం గడు విస్మయ మి ట్లజయ్యు. డై 

వెరవున లావునం బరిభవించుచు సాత్యకి యేపు సూపెనే? 19 
ప్రతిపదార్థం: గురు= (ద్రోణుడు; కృతవర్మముఖ్యులు= కృతవర్మ మొదలైన వారు; అతిఘోర పరా(క్రమశీలురు= మిక్కిలి 
భయంకరంగా శత్రువులను ఆ(క్రమించుకొనేవారు (జయించేవారు); అట్టి= అటువంటి; నా దొరలను= నా నాయకులను; 
సైన్యసాగరమున్‌= సేనా సముద్రాన్ని; ఆ+నరు(డు= ఆ అర్జునుడు; దోర్బల సంపదన్‌= భుజశక్తితో (భుజబల మనే సంపదతో); 
గాసి+చేసెన్‌= కష్టపెట్టాడు; అదిగాక= అంతమా(త్రమే కాకుండా; సాత్యకి; ఇట్టు+అజయ్యుండు+ఐ= ఈ విధంగా అజేయుడుగా; 
వెరవునన్‌= ఉపాయంతో; లావునన్‌= బలంతో; పరిభవించుచున్‌= అవమానిస్తూ; ఏపు చూపెనే?= తన గొప్పతనాన్ని చూపినాడా? 
(అని); వినన్‌= వినగా (ఈ విషయాలు); కడు విస్మయము= మిక్కిలి ఆశ్చర్యకరం. 
తాత్సర్యం: ద్రోణుడు, కృతవర్మ మొదలయిన మొనగాం|డ్రు మహాభయంకరమైన పరా(క్రమం కలవారు. అటువంటి 
నా సేనానులనూ, సేనాసముద్రాన్నీ తన భుజబలంతో అర్జునుడు కష్టపెట్టాడు. అంతేకాదు. అజేయుడుగా ఉపాయం 
తోనూ బలంతోనూ మన సైన్యాన్ని అవమానిస్తూ తన గొప్పతనాన్ని చూపుతున్నాడా? ఇది వినటానికి వింతగా ఉన్నది. 


మ. హరియుం బార్జుండు నట్లు నేర్పు గల బాహాశక్తిమైం జొచ్చుచో 
దొరలున్‌ సేనలు బెల్లు. గూలుటకు నా దుర్యోధనుం డెంత యా 
తురతం బొందెనొ? దంతి ఘఫోటక పదాతుల్‌ సాత్యకిస్పార దో 
స్సురణన్‌ మ్రగ్గుట కెట్లు దాను ననుజుల్‌ శోకించెనో యక్కటా!' 20 


ప్రతిపదార్థం: హరియున్‌= కృష్ణుడును; పార్టు(డున్‌= అర్జునుడును; అట్టు= ఆ విధంగా; నేర్పు కల= నేర్పున్న; బాహాశక్తి మైన్‌= 
భుజబలంతో; చొచ్చుచోన్‌= దూరేటపుడు (సైన్యాలు చారబారేటప్పుడు); దొరలున్‌= రాజులును (నాయకులును); సేనలున్‌= 
సైన్యాలూ; పెల్టు కూలుటకున్‌= ఎక్కువగా నశించటానికి; ఆ దుర్యోధనుండు; ఎంత ఆతురతన్‌= ఎంత ఆరాటాన్ని; పొందెనొ?= 
అందినాడో?; దంతి= ఏనుగులు; ఘోటక= గుర్రాలు; పదాతుల్‌= కాల్బలం; సాత్యకి= సాత్యకియొక్క; స్పార= విస్తారమైన; 
దోఃస్పురణన్‌= భుజశక్తితో; 'మగ్గుటకున్‌= నాశనం కావటానికి; తాను= దుర్యోధనుడు; అనుజుల్‌= తోబుట్టువులు (సోదరులు); 
అక్కటా!= అయ్యో!; ఎట్టు= ఏ విధంగా; శోకించెనో!= దుఃఖపడ్డాడో! 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 431 


తాత్సర్యం: శ్రీకృష్ణార్ణునులు నేర్ఫూ, భుజబలం చూపుతూ సైన్యంలోకి చొచ్చుకొని పోయినందుకూ, పెక్కుమంది 
సైనికులు నశించినందుకూ దుర్యోధను డెంతగా ఆరాటపడ్డాడో? సాత్యకి భుజశక్తికి నశించిన ఏనుగులనూ, 
గుర్రాలనూ కాల్పలమునూ చూచి తన తమ్ములతో కలిసి తా నెంతగా దుఃఖించాడో!. 


వ. అనవుడు సూతసూనుం డమ్మానవపతి కి ట్లనియె. 21 


ప్రతిపదార్థం: అనవుడు= అని అనగా; సూతసూనుండు= సూతునికొడుకైన సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర 
మహారాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టన్నాడు 


తాత్పర్యం: అనగా సంజయుడు ఆ రాజుతో (ధృతరాష్ట్రుడితో) ఈ విధంగా అన్నాడు. 


క. “నీ యవినయంబు పెంపున | నీ యాపద సంభవించె; నింక వగచినం 
బాయునె? యితరుల క్రియ శో । కా యత్తు(డ వగుట నీకు నర్దమె యధిపా! 22 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; నీ అవినయంబు పెంపునన్‌= నీ అడకువ లేమి కారణంగా; ఈ ఆపద= ఈ కష్టం; సంభవించెన్‌= 
కలిగింది; ఇంక వగచినన్‌= ఇంక ఏడ్చినప్పటికినీ; పాయునె?= పోవునా? (ఈ దుఃఖం పోదు అని); ఇతరుల క్రియన్‌= ఇతరుల 
మాదిరిగా (సామాన్యుల వలె); శోక+ఆయత్తుండవు+అగుట= దుఃఖవశుడవవటం; నీకున్‌ అర్హమె?= నీకు తగునా? (అనగా తగదు). 
తాత్పర్యం: ఓ రాజా! నీ అవినయం కారణంగా ఈ (ప్రమాదం కలిగింది. ఇపుడు దుఃఖించిన ప్రయోజన మేమి? 


సామాన్యులవలె దుఃఖించటం తగునా? (ఓ రాజా! చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్టుంటుంది 

నీ ఈ చేష్ట - అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు.) 

వ. సుస్టిరుండవై సమర ప్రకారంబు వినుము; 'సాత్యకి యత్తెటింగునం జని కాంభోజసేన( జొచ్చిన నందలి మేటి 
మగలు దలపడి; రట్టియెడం గుంభసంభవుండు. 23 


ప్రతిపదార్థం: సుస్టిరుండవు+ఐ= స్థిరంగా ఉన్నవాడవై; సమరప్రకారంబు= యుద్ద విధానం; వినుము; సాత్యకి ఆ+తెజంగునన్‌= 
సాత్యకి ఆ విధంగా; చని= వెళ్ళి; కాంభోజసేనన్‌= కాంభోజదేశపు సేనలోనికి; చొచ్చినన్‌= ప్రవేశించగా; అందలి= ఆ సేనలోని; 
మేటి మగలు= గొప్పవీరులు; తలపడిరి= ఎదుర్కొన్నారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; కుంభసంభవుండు= ద్రోణుడు. 
తాత్పర్యం: దృఢచిత్తంతో యుద్ద విధానాన్ని వినుము. సాత్యకి ఆ విధంగా కాంభోజసేనలో ప్రవేశించగా వారిలోని 
గొప్పవీరులు సాత్యకిని ఎదుర్కొన్నారు. అటువంటప్పుడు (ద్రోణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క కని కృతవర్మకు సారథి । నొనర్ణి తన కృత్యమునకు నునిచి కడ(గి యా 
శినివరు వెనుకొన ధర్మసు । తుని దొర లయ్యస్త్రగురుని. దొడర నడరినన్‌. 24 


ప్రతిపదార్థం: (కుంభసంభవుండు= ద్రోణుడు); కని= చూచి; కృతవర్మకున్‌= కృతవర్మకు; సారథిన్‌+ఒనర్చి= సూతుడిని 
ఏర్పాటుచేసి; తన కృత్యమునకున్‌+ఉనిచి= (వాడిని) తాను చేస్తున్న పనికి నియమించి; కడంగి= యత్నించి; ఆ శినివరున్‌= 
ఆ శినివంశ (శ్రేష్టుడిని (సాత్యకిని); వెనుకొనన్‌= వెన్నంటగా; ధర్మసుతుదొరలు= ధర్మరాజు పక్షాన ఉన్న రాజులు; 
ఆ+అస్త్రగురునిన్‌= ఆ ధనురాచార్యుడిని; తొడరన్‌= ఎదుర్కొనటానకి; అడరినన్‌= విజృంభించగా. 

తాత్సర్యం: (ద్రోణాచార్యుడు) చూచి కృతవర్మకు సారథిని ఏర్పాటుచేసి తానుచేస్తున్న పనిని-యుద్దాన్ని-అతనికి 
అప్పగించి, సాత్యకిని తాను వెంటాడగా, ధర్మరాజు పక్షంలోని సేనా నాయకులు ద్రోణాచార్యుని ఎదుర్కొనటానికి 
విజ్బంభించగా 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


క.  వారి(గృతవర్మ మార్మొని । దారుణ శర శిఖల నేర్చి తల్లడపటుపం 
గా రయము గుంది నిలిచిరి । వా రొండొరు( జూచుచును వివర్ణాక్ళతులై. 25 


ప్రతిపదార్థం: కృతవర్మ; వారిన్‌ మార్కొని= వారిని ఎదుర్కొని; దారుణ శరశిఖలన్‌= భయంకరమైన బాణాగ్ని జ్యాలలతో; 
ఏర్చి= కాల్చి; తల్లడ పటుపన్‌= తల్లడిల్లదేయగా; వారు= ఆ సైనికులు(పాండవ పక్షంవారు); ఒండొరున్‌ చూచుచున్‌= ఒకరినొకరు 
చూస్తూ; వివర్ష+ఆకృతులు+ఐ= తెల్లబడిన ముఖం కలవారయి; రయము= వేగం; కుంది= తగ్గి; నిలిచిరి= నిలిచారు. 

. ఆక 
తాత్పర్యం: కృతవర్మ వారిని ఎదుర్కొని, భయంకరమైన బాణాగ్ని జ్యాలలతో కాల్చి తల్లడిల్లజేయగా, ఆ సేనా 
నాయకులు వెలవెల పోయిన ముఖాలతో ఒకరినొకరు చూస్తూ తమ వేగం మందగిల్లగా నిలిచారు. 


వ. ఇట్లు హార్దిక్యుబలు విడి కోహటించిన రథికులం బురికొలిపికొని వృకోదరుండు సోదరపుత్ర్తమిత్ర సహితంబుగా 
నతనిపై గవిసె; నట్టి సమయంబున నయ్యనిలజుండును ధృష్టద్యుమ్నుండును శరత్రయంబులను, ధర్మనందన 
ద్రుపదులు బాణపంచకంబులను, హైడింబుం డేడమ్ములను, మత్య్యపతి పదియేనింటను, సహదేవుం 
డిరువదేనింటను, శిఖండి యిరువదింటను, ద్రౌపదేయులు డెబ్బది తూపులను, నకులుండు సాయక 
శతంబునను నొక్కుమ్మడి నమ్మేటివిలుకానిం బొదివిన నతండు. 26 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; హార్దిక్యుబలువిడికిన్‌= హార్చిక్యుని పద్దతికి (యుద్దపద్దతికి); ఓహటించిన= వెనుకంజ వేసిన; 
రథికులన్‌= రథవీరులను; పురికొలిపికొని= (ప్రేరేపించుకొంటూ; వృకోదరుండు= భీమసేనుడు; సోదర పుత్ర మిత్ర సహితంబుగాన్‌= 
తోబుట్టువులతో, కుమారులతో, స్నేహితులతోకూడా; అతనిపైన్‌= ఆ హార్దిక్యుని మీదకు; కవిసెన్‌= (క్రము కొన్నాడు; అట్టి సమయం 
బునన్‌= ఆ వేళలో; ఆ+అనిలజుండును= ఆ భీమసేనుడును; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడుకూడా; శరత్రయంబునన్‌= 
మూడు బాణాలతోను; ధర్మనందన దద్రుపదులు= ధర్మరాజు, ద్రుపదుడును; బాణపంచకంబులను= ఐదు బాణాలతోను; హైడిం 
బుండు= హిడింబ కుమారుడైన ఘటోత్కచుడు; ఏడు అమ్ములను= ఏడు బాణాలను; మత్స్యపతి= విరాటరాజు; పది ఏనింటను= 
పదునైదు బాణాలతోను; సహదేవుండు; ఇరువది+ఏనింటను= ఇరవై అయిదు బాణాలతోను; శిఖండి; ఇరువదింటను= ఇరువది 
తోను; (ద్రౌపదేయులు= ఉపపాండవులు; డెబ్బదితూపులను= డెబ్భై బాణాలతోను, నకులుండు; సాయకశతంబునను= నూరు 
బాణాలతోను; ఒక్కుమ్మడిన్‌= ఒక్కటిగా; ఆ+మేటి విలుకానిన్‌= ఆ గొప్ప విలుకాడిని; పొదివినన్‌= (క్రమ్ముకోగా; అతండు= 
ఆ హార్దిక్యుడు. 
తాత్పర్యం: ఈ విధంగా కృతవర్మ యుద్దపద్దతికి వెనుకంజ వేసిన సేనాపతులను పురికొల్పుతూ సోదర పుత్రమిత్ర 
సహితంగా భీముడు అతడి మీదకు దూకాడు. ఆ సమయంలో భీమ ధృష్టద్యుమ్నులు మూడు బాణాలతోను, 
ధర్మనందన (ద్రుపదులు ఐదు బాణాలతోను, ఘటోత్కచుడు ఏడింటితోను, విరాటరాజు పదునైదింటితోను, సహ 
దేవుడు ఇరువది ఐదుతోను, శిఖండి ఇరువదితోను, ఉపపాండవులు డెబ్బై బాణాలతోనూ, నకులుడు నూరు 
బాణాలతోనూ ఒక్కసారిగా ఆ గొప్ప విలుకాడిని కృతవర్మను (క్రమ్ముకొన్నారు. అందుకాతడు(తరువాతి పద్యంతో 
అన్వయం). 
సీ, ఐదైదు శరముల నందట స్రుక్కించి, । భీముని నేడింట బెట్టు వటిచి 

ధనువు( గేతనమును దునిమి డెబ్బది తూపు । లతిరయంబున నుర మాడ నేయ 

సోలిన యమ్మరుత్సుతు6 జూచి యందటు । నా కృతవర్మపై నడరి; రంత. 

దెలిసి వృకోదరుం డలఘు దారుణసము । జ్ఞ్వలశక్తి నాతని వైవ నతండు 


తే.  ముత్తునియ( జేయ దొడ్డ విల్లెత్తి యతని | యొడలు నెత్తురు వట్టు సేయుటయు నాస 
మీరనందను. దక్కటి వారి నొంచె | మూడు మూండ మ్ము లేసి యవ్వాడిమగండు. 27 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 433 


ప్రతిపదార్థం: అందజన్‌= ఎదిరి వీరు లందరిని; ఐదు+ఐదు శరములన్‌= అయిదయిదు బాణాలతో; స్రుక్కించి= మూర్చిల్లచేసి; 
భీమునిన్‌= భీమసేనుడిని; ఏడింటన్‌= ఏడు బాణాలతో; బెట్టువణిచి= ఎక్కువగా బాధపెట్టి; ధనువున్‌= వింటిని; కేతనమును= 
పతాకాన్ని; తునిమి= (త్రుంచి వేసి; డెబ్బది తూపులన్‌= డెబ్భై బాణాలతో; అతిరయంబునన్‌= మిక్కిలి తొందరగా; ఉరము+ఆడన్‌= 
గుండియలో (గ్రుచ్చుకొనేటట్టు; ఏయన్‌= కొట్టగా; సోలిన= సొమ్మసిల్లిన; ఆ+మరుత్సుతున్‌= ఆ వాయుతనయుడైన భీముడిని; 
చూచి; అందణున్‌= (పాండవ) సైనికులందరునూ; ఆ కృతవర్మపైన్‌= ఆ కృతవర్మమీదకు; అడరిరి= (బాణాలు వేస్తూ) 
అతిశయించారు; అంతన్‌+తెలిసి= అంతలోనే ఒళ్ళు తెలిసి; వృకోదరుండు= భీమసేనుడు; అలఘు= పెద్దదైన; దారుణ= 
భయంకరమైన సముజ్జ్వ్యలశక్తిన్‌= మిక్కిలి వెలుగుతూ ఉన్న శక్యాయుధాన్ని; అతనిన్‌= ఆ కృతవర్మను వైవన్‌= కొట్టగా; అతండు= 
ఆ కృతవర్మ; దొడ్డవిల్లు+ఎత్తి= పెద్దబాణాన్ని తీసికొని; ముత్తునియన్‌+చేయన్‌= (ఆ శక్తిని) మూడు ముక్కలు చేయగా; 
అతని+ఒడలు= ఆ కృతవర్మ ఒంటిని; నెత్తురు వంజ్జ= నెత్తుటి ప్రవాహం; చేయుటయు= చేయగా; ఆ+వాండిమగండు= ఆ 
వీరుడైన సైనికుడు (కృతవర్మ); మూండు మూండు+అమ్ములు+ఏసి= మూడు మూడు బాణాలతో కొట్టి; సమీర+నందనున్‌= 
వాయుకుమారుడైన భీముడిని; తక్కటి వారిన్‌= మిగిలిన వారలను; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: కృతవర్మ తన్నెదిరించిన వీరులందరిని బాధించి అయిదయిదు బాణాలతో పాండవ సైన్యాన్ని 
బాధించాడు. ఏడింటితో భీముడిని పెద్ద దెబ్బ కొట్టాడు. వింటినీ పతాకాన్నీ (త్రుంచివేసి, డెబ్బది బాణాలతో 
గుండెమీద కొట్టగా భీముడు సొమ్మసిల్లాడు. అపు డా సైనికులంతా కృతవర్మపైకి వెళ్ళారు. అంతలో భీముడు 
మూర్చనుండి తేరుకొన్నాడు. ఒక భయంకరమైన శక్తిని అతడిపై వేయగా దానిని కృతవర్మ మూడు ముక్కలు 
చేశాడు. అంత భీముడు ఒక పెద్ద విల్లు తీసికొని కృతవర్మ శరీరాన్ని నెత్తురు వర్రోడునట్టుగా చేశాడు. దానికి 
బదులుగా ఆతడు భీముడినీ, మిగిలినవారినీ మూడేసి బాణాలతో కొట్టాడు. 


తే. అందటును జుట్టుముట్టి తీవ్రాస్త్రజాల । కముల( గృతవర్మ నొంప, శిఖండి గదిసి 
యాక్రమించిన విలు ద్రుంచె నాత( డప్పు । డతని చాపంబు దునిమె నుగ్రాసి వైచి. 28 


ప్రతిపదార్థం: అందణును= భీమసేనాదు లంతా; చుట్టుముట్టి= చుట్టూ క్రమ్ముకొని; తీవ్ర+అ స్రజాలకములన్‌= భయంకరమైన 
బాణాలతో; కృతవర్మన్‌= కృతవర్మను; నొంపన్‌= నొప్పించగా; శిఖండి; కదిసి= అతిక్రమించి; ఆ(క్రమించినన్‌= (క్రమ్ముకోగా; 
విలుత్రుంచెన్‌= అతడి వింటిని త్రుంచివేసినాడు; ఆత(డు= కృతవర్మ; అప్పుడు= అపుడు; ఉగ్ర+అసిన్‌= భయంకరమైన కత్తితో; 
వైచి= కొట్టి(వేసి); అతని చాపంబున్‌= ఆ శిఖండి వింటిని; తునిమెన్‌= ముక్కలు చేశాడు. 
తాత్సర్యం: కృతవర్మను భీమసేనాదులు చుట్టుముట్టి తీవ్రాస్రాలతో బాధించారు. శిఖండి (క్రమ్ముకోగా అతడి 
విల్లును కృతవర్మ (త్రుంచాడు. వెంటనే పెద్దకత్తి విసరి కృతవర్మ శిఖండి ధనువును ముక్కలు చేశాడు. 
క. ఆలోనన భోజపతిన్‌ । వాలమ్ముల బొదివి రెల్లవారలు దానం 

దూల కతండు బలువిలు గొని । క్రాలుచు నా భీమముఖ్య రథికుల నొంచెన్‌. 29 
ప్రతిపదార్థం: ఆలోనన= అంతలోనే; ఎల్లవారును= అందరును (అనగా పాండవపక్షంలోని వీరులంతా); వాలు+అమ్ములన్‌= 
వాడి అగు బాణాలతో; భోజపతిన్‌= భోజరాజును; పొదివిరి= కమ్ముకొన్నారు; దానన్‌= అందుకు; అత(డు= భోజరాజయిన 
కృతవర్మ; తూలక= తూలిపోకుండా; బలువిలుకొని= బలమైన విల్లును తీసికొని; క్రాలుచున్‌= ప్రకాశిస్తూ; ఆ భీమముఖ్యరథికులన్‌= 
ఆ భీమసేనుడు మొదలైన రథికవీరులను; నొంచెన్‌= బాధించాడు. 


తాత్పర్యం: అంతలోనే (శీఘ్రంగా) పాండవ సైనికులు మొత్తంగా వాడిబాణాలతో భోజరాజును [క్రమ్ముకొన్నారు. 
అంతమాత్రానికి జంకకుండా ఆతడు కూడా పెద్ద విల్లును చేపట్టి వెలుగుతూ భీమాది రథికులనందరను నొప్పించాడు. 


434 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సమయంలో. 


ఉ. ఒండొక చాప మెత్తికొని యుగ్రత శాంతనవాంతకుండు వే 
దండము వోలె. గిట్టిన నుదగ్రత సింహనఖోపమ స్పుర 
త్మాండములం దదంగము రథంబుపయిం బడ నేసి భోజనా 
థుం డది యాజికిం దొల6గ6 దోలె రయంబున సూతు. డార్తు( డై. 31 


ప్రతిపదార్థం: శాంతనవ+అంతకుండు= శిఖండి (భీష్ముడి చావుకు కారణమైనవాడు); ఒండొక చాపము= ఇంకొక విల్లును; 
ఎత్తికొని= తీసికొని; ఉగ్రతన్‌= భయంకరంగా; కిట్టినన్‌= సమీపించగా; ఉద(గ్రతన్‌= భయంకరమైన; సింహనఖ= సింగపు గోళ్ళతో; 
ఉపమ= సాటియయిన స్ఫురత్‌+కాండములన్‌= ప్రకాశించుచున్న బాణాలతో; తదంగమున్‌= ఆ శిఖండి శరీరాన్ని; భోజనాథుండు= 
భోజరాజయిన కృతవర్మ; రథంబుపయిన్‌= తేరిమీద పడేటట్టుగా వేశాడు (కొట్టాడు); అది= దానిని; సూతు(డు= సారథి; 
ఆర్హుండు+ఐ= భయంతో; అజికిన్‌= యుద్ధరంగానికి; తొలంగన్‌+తోలెన్‌= తొలగిపోయేటట్టుగా తోలాడు. 


తాత్పర్యం: శిఖండి ఇంకొక విల్టుతో మదపుటేనుగువలె భయంకరంగా ఎదుర్కొన్నాడు. కృతవర్మ సింహపు 
గోళ్ళవలె వాడి అయి భయంకరమైన బాణాలతో కొట్టి ఆ శిఖండి శరీరం తేరుమీద పడేటట్టు చేశాడు. ఆ స్థితికి 
సారథి భయపడి శిఖండిని యుద్దభూమినుండి తొలగించి దూరంగా తీసికొనిపోయాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. _ ఇట్లుశిఖండిగం డడంగిపోయినం గని మత్స  చేదికేకయాది సైన్యంబులు బరవసంబు సేసి యురవడించిన 
నా కృతవర్మ మర్మభేదనస్సార నారాచ పరంపరా ప్రవాహంబున వానినెల్లం గలంచె; తత్మలకలం బాలించి 
సాత్యకి య ట్లబ్దలంబులు వికలంబు లగుట యాలోకించి, విజయునకుం దోడ్పడం బదంపడి పోందగు; రాజు 
వలనారయవలయు నని యూహించి తనకు నడ్డపడిన భరద్వాజుని తోడి సమరంబు సాలించి మరలి 
యరదంబు దోలుకొని యరుగుదెంచి కృతవర్మునిం దాంకి యేసిన, నతండును బొగలేని మంటచందంబున 
నుద్దీపించి సాయకజ్వాలలు నిగిడించిన నవి మగిడించి యా శైనేయుండు. 32 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శిఖండి; గండు+అడంగిపోయిన్‌+కని= మగటిమి నశించిపోగా చూచి (బలం ఉడిగిపోగా);మత్స్య, 
చేది, కేకయ+ఆది సైన్యంబులు= మత్స్యదేశంయొక్క, చేదిదేశంయొక్క, కేకయదేశంయొక్క సైన్యాలు; బరవసంబు చేసి= ధైర్యం 
చేసి; ఉరవడించినన్‌= దూకగా; ఆ కృతవర్మ; మర్మభేదన= ప్రాణాలను తీసే (చీల్చే); సార= వాడి అయిన; నారాచపరంపరా= 
నారసముల వరుసతో; ప్రవాహంబునన్‌= సమూహంతో (నది ఉరవడివలె పడుతూ ఉండే బాణాల గుంపుతో); వానిన్‌+ఎల్లన్‌= 
ఆ బాణాలన్నిటినీ; కలంచెన్‌= చికాకు పరచాడు; తద్‌+కలకలంబు= ఆ శబ్దాన్ని; ఆలించి= విని; సాత్యకి; అట్టు= ఆ విధంగా; 
ఆ+బలంబులు= ఆ సేనలు; వికలంబులు+అగుట= చెదరిపోవటం; ఆలోకించి= చూచి; విజయునకున్‌+తోడ్పడన్‌= అర్జునుడికి 
సహాయపడటానికి; పదంపడి= మరల; పోన్‌+తగున్‌= పోవచ్చును; రాజు= ధర్మరాజు; వలను= దిక్కును (అనగాఅతడి వైపు); 
ఆరయవలయును= చూడవలెను; అని ఊహించి= అని తలపోసి; తనకున్‌+అడ్డుపడిన= తన దారికడ్డంవచ్చిన; భరద్వాజునితోడి= 
ద్రోణుడితో; సమరంబు చాలించి= యుద్దం ఆపి; మరలి= తిరిగి; అరదంబు తోలుకొని= తేరును తోలుకొని; అరుగు దెంచి= 
వచ్చి; కృతవర్మునిన్‌+తాంకి= కృతవర్మను ఎదుర్కొని; ఏసినన్‌= కొట్టగా; అతండును= ఆ కృతవర్మకూడ; పొగ లేని మంట 
చందంబునన్‌= పొగలేని మంట మాదిరిగా (సాధారణంగా పొగలేనిదే మంటరాదు); ఉద్దీపించి= విజృంభించి; సాయకజ్యాలలు= 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 435 


బాణాగ్ని మంటలను; నిగిడించినన్‌= ఎగయించగా; అవి= ఆ మంటలను; ఆ శైనేయుండు మగిడించి= ఆ సాత్యకి బాణాగ్ని 
జ్వాలలను త్రిప్పికొట్టి. 

తాత్సర్యం: శిఖండి శక్తి అడగిపోగా చూచిన కృతవర్మ, మత్స్య చేది కేకయాది సైన్యాలు ప్రవాహవేగంతో రాగా 
మర్మభేదం కావించే బాణాలతో ఆ సైన్యాన్ని కలచాడు. ఆ కలకలం విన్న సాత్యకి, ఆ సైన్యాలు చీకాకు పడటంచూచి, 
“అర్జునుడికి సహాయంగా తరువాత పోవచ్చును, ముందురాజైన ధర్మజుడి దిక్కు చూడవలసి ఉన్నది' -అని ద్రోణుడు 
అడ్డం వచ్చినప్పటికినీ అతడితో యుద్దం చేయకుండా, తన తేరును తోలుకొనిపోయి, కృతవర్ముని తాకి కొట్టాడు. 
అందు కాతడు పొగలేని మంటవలె విజృంభించాడు. ఆ సాత్యకి కృతవర్ముడి బాణాగ్ని జ్వాలలను త్రిప్పికొట్టి 


నిశేషం: అలం: ఉపమ. 


శా. భల్లం బొక్కట విల్లు ద్రుంచి రయ మొప్పన్‌ నాల్గిటన్‌ వాజులం 
ద్రెళ్ళన్‌ బెట్టుగ నేసి సూతుతల సందీప్తెక బాణాహతిన్‌ 
డొల్లం జేసి యదల్చి, యి ట్లతని యాటోపంబు మాన్పించి యు 
త్పుల్లాస్యుండయి పోవ నడ్డపడినం ద్రుంచెం ద్రిగర్తావళిన్‌. 33 


ప్రతిపదార్థం: (సాత్యకి) భల్లంబు+ఒక్కటన్‌= ఒక్క బల్లెంతో; విల్లుత్రుంచి= కృతవర్మ వింటిని త్రుంచివేసి; రయము+ఒప్పన్‌= 
వేగం ఒప్పగా; నాల్గిటన్‌= నాల్గు బాణాలతో; వాజులన్‌= తేరిగుర్రాలను; (త్రెళ్ళన్‌= తునిసిపడేటట్టు; బెట్టుగన్‌= గట్టిగా; ఏసి= 
కొట్టి; సూతుతలన్‌= సారథి తలను; సందీప్త= మండుతున్న; ఏక బాణ+ఆహతిన్‌= ఒక బాణం దెబ్బతో; డొల్లన్‌+చేసి= 
దొర్లిపోయేటట్టుగా చేసి (పడగొట్టి); ఇట్టు= ఈ విధంగా; అదల్ఫి= బెదరించి; అతని= కృతవర్మయొక్క; ఆటోపంబు= గర్వాన్ని; 
మాన్పించి= ఆపి వేసి; ఉత్సుల్ల= వికసించిన; ఆస్యుండు+అయి= మొగం కలవాడయి; పోవన్‌= పోగా; అడ్డపడినన్‌= దారికడ్డం 
రాగా; (త్రిగర్త+ఆవళిన్‌= త్రిగర్త దేశపు సైన్యాన్ని; (త్రుంచెన్‌= నరికివేసెను. 


తాత్సర్యం: ఒక బల్లెంతో కృతవర్మ వింటిని (సాత్యకి) త్రుంచాడు. నాల్లు బాణాలతో తేరిగుర్రాలను కూల్చాడు. 


ఒక మండే బాణంతో సారధితలను దొర్హునట్టు చేశాడు. ఈ విధంగా కృతవర్మ గర్వాన్ని మాన్పించాడు. వికసించిన 
ముఖంతో పోబోయే అతడి దారికి అడ్డం రాగా, త్రిగర్తదేశసైన్యాన్ని కూడ సాత్యకి హతమార్చాడు. 


వ. ఇట్లు కృతవర్మ విరథుం డైన రయంబునం బురికొని యురవడించిన పాండవ సైన్యంబులం గని 
కుంభసంభవుం డా శినివరు విక్రమ విహారంబున కడ్డ్దపడం గడంగక యా సైన్యంబుల సంరంభంబు 
దన విజృంభణంబున వారించి నిలిచె; నిత్తెటింగునం ద్రిగర్తసేన( జిక్కువలీచి తటిమి చను 
నయ్యాదవరత్నంబు ప్రయత్నంబునకు భంగంబు సేయ నుత్తుంగ మాతంగంబును గొలిపి జలసంధుండు 
మదాంధుం డయి మార్కొనుటయు. 34 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కృతవర్మ విరథుండయినన్‌= కృతవర్మ తేరులేనివాడు కాగా (రథం విరిగినవాడుగా); 
రయంబునన్‌= వేగంగా; పురికొని= క్రమ్ముకొని; ఉరవడించిన= వేగిరపడిన; పాండవసైన్యంబులన్‌+కని= పాండవసేనను చూచి; 
కుంభవసంభవుండు= ద్రోణాచార్యుడు; ఆ శినివరు= ఆ శినివంశములో ఉత్తముడైన వాని (సాత్యకిని); విక్రమ= శౌర్యమనే; 
విహారంబునకున్‌= ఆటకు; అడ్డపడన్‌= అడ్డం పోవటానికి; కడంగక= పూనుకోకుండా; ఆ సైన్యంబుల= ఆ సైన్యాల; సంరంభంబున్‌= 
ఆటోపమును; తన విజృంభణంబునన్‌= తన అతిశయంతో; వారించి= అడ్డుకొని; నిలిచెన్‌= నిలచాడు; ఈ+తెజంగునన్‌= ఈ 
విధంగా; త్రిగర్తసేనన్‌= త్రిగర్తదేశ సైన్యమును; చిక్కువజిచి= చీకాకుచేసి; తజిమి= తఅమివేసి; చను= పోతూ ఉన్న; ఆ+యాదవ 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


రత్నంబు= ఆ యాదవ వంశములో (శ్రేష్టుడైన (సాత్యకి); ప్రయత్నంబునకు= చేసేపనికి; భంగము చేయన్‌= అవమానం చేయటానికి; 
ఉత్తుంగ మాతంగంబును= పెద్ద ఏనుగు నొకదానికి; కొలిపి= ఉసికొల్సి; జలసంధుండు= జలసంధుడనే రాజు; మదాంధుండయి= 
పొగరుతో కన్నులు కనబడకుండా; మార్కొనుటయున్‌= ఎదుర్కొనగా. 

తాత్పర్యం: కృతవర్మ విరథుడు కాగా, పాండవ సైన్యాలు వేగంగా దూకుడుతో క్రమ్ముకోవటాన్ని ద్రోణుడు 
చూచి, శినివంశంలో ఉత్తముడయిన సాత్యకి వీరవిహారానికి అడ్డంపోకుండా, పాండవసైన్యాల ఆటోపాన్ని తన 
అతిశయంతో అడ్డుకొని నిలచాడు. త్రిగర్తదేశ సైన్యాన్ని భంగపరచి తరిమివేసి పోతూ ఉండే ఆ మేటి యాదవుడైన 
సాత్యకి చేసే పనికి భంగం కలిగించటానికి, జలసంధుడనే రాజు పొగరుబోతుతనంతో ఒక మదపుటేనుగును 
అతడి మీదకు ఉసికొల్సి ఎదుర్కొనగా. 


జలసంధుం డను రాజు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట (సం. 7-91-24) 
క. ప్రదర ప్రవాహమునన । మృదవద్దిరదంబు పటుగమన ముడిపి ముదం 
బొదవిన సాత్యకి విలు బె । ట్టు దునిమె న మృ్మగధనాథు(డు మహోగ్రుం డై. 35 


ప్రతిపదార్హం: ప్రదర ప్రవాహమునన్‌= బాణాల వెల్లువలో; ఆ+మదవత్‌+ద్విరదంబు= ఆ మదపుటేనుగుయొక్క; పటుగమనము= 
తీవ్రమైన వేగాన్ని; ఉడిపి= ఆపి; ముదంబు+ఒదవిన= సంతోషపడిన; సాత్యకి విలు= సాత్యకివింటిని; ఆ+మగధనాథు(డు= 
ఆ మగధదేశపు రాజు; మహా+ఉ(గ్రుండు+ఐ= మిక్కిలి భయంకరుడై; బెట్టు= మిక్కిలి; తునిమెన్‌= (త్రుంచాడు. 
తాత్సర్యం: మాగధుడైన జలసంధుడు ఉసికొల్పిన మదపుటేనుగు వేగాన్ని తన బాణాల వరదతో సాత్యకి ఆపాడు. 
ఆ జలసంధుడు మహాకోపంతో సాత్యకివింటిని త్రుంచివేశాడు. 
తే. తునిమి నవ్వుచు నే(బది తూపు లురము । నందు నాటిన శైనేయు. డలిగి బెట్టి 

దంపు విలుగొని యాతని ధనువు నటికి । యుటిక యటువది యమ్ములు వటిపె మేన. 36 


ప్రతిపదార్థం: తునిమి= (త్రుంచి (జలసంధుడు సాత్యకి విల్టును తునిమి); నవ్వుచున్‌= నవ్వుతూ; ఏంబది తూపులు= ఏబది 
బాణాలు; ఉరమునందున్‌= గుండెమీద; నాటినన్‌= (గ్రుచ్చగా; శైనేయు(డు= సాత్యకి; అలిగి= కోపించి; బెట్టిదంపు విల్లు కొని= 
పెద్ద విల్లు తీసికొని; ఆతని ధనువు నజుకి= వింటిని తెగనరికి; ఉజక= గురి చూచి; అజువది అమ్ములు= అరవై బాణాలు; 
మేనన్‌= అతడి ఒడలిమీద; పజపెన్‌= వేశాడు. 

తాత్పర్యం: జలసంధుడు సాత్యకి విల్లును (త్రుంచివేసి, యాభైబాణాలను అతడి గుండెమీద నాటాడు. దానికి కోపించి 
సాత్యకి, పెద్ద విల్చుతో అతడి వింటిని నరకివేని, అరువది బాణాలతో గురిచూచి అతడి ఒడలిమీద కొట్టాడు. 


వ. దానికిం జలింపక జలసంధుండు. 37 
ప్రతిపదార్థం: దానికిం= అందులకు; చలింపక= జంకక; జలసంధుండు= జలసంధుడనేవాడు. 
తాత్సర్యం: అందుకు జలసంధుడు భయపడక. 


చ. పటుగతి నా శినిప్రవరు బాహువు. దోమర కీలితంబు సే 
యుటయును గాక త్రుంచె ధను వుగ్రకృపాణము వైచి యాత( డు 
తట మగు నల్క నొండువిలు గైకొని వాని నికృత్తహస్తునిం 
ద్రుటిత శిరస్మునిం బ్రదరధూత మదావళు. జేసి యార్దినన్‌. 38 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 437 


ప్రతిపదార్థం: (ఆ జలసంధుడు) పటుగతిన్‌= తీవ్రమైన పద్ధతితో; ఆ శినిప్రవరు= ఆ సాత్యకియొక్క; బాహువున్‌= భుజమును; 
తోమర కీలితంబు= తోమరమనే ఆయుధపు దెబ్బ తగిలేటట్టు; చేయటయును= చేయటమే; కాక= కాక; ధనువు= విల్లును; 
ఉగ్రకృపాణము= భయంకరమైన కత్తిని; వైచి= వేసి; (త్రుంచెన్‌= త్రుంచాడు; ఆతండు= ఆ సాత్యకి; ఉత్కటము+అగు అల్కన్‌= 
ఎక్కువ కోపంతో; ఒండు విలు= ఇంకో వింటిని; కైకొని= తీసికొని; వానిన్‌= ఆ జలసంధుడిని; నికృత్తహస్తునిన్‌= నరకబడిన 
చేయికలవాడుగాను; (త్రుటిత శిరస్కునిన్‌= (త్రుంచబడిన తలకల వాడినిగాను; ప్రదరధూతమదావళున్‌= బాణం దెబ్బతో 
ఎగురగొట్టబడిన మదపుటేనుగు కలవాడినిగాను; చేసి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా. 


తాత్సర్యం: జలసంధుడు సాత్యకి బాహువును తోమరంతో కొట్టటమే కాకుండా, పెద్ద కత్తితో ఆతడి విల్లును 
కూడా (త్రుంచాడు. దానికి కోపించిన సాత్యకి ఇంకొక విల్లు తీసుకొని, అతడి చేతిని నరికాడు. తలను (త్రుంచాడు. 
బాణం దెబ్బతో మదపుటేనుగును ఎగురకొట్టి సింహనాదం చేశాడు. 


క _ పెలుకుటి యచ్చటి మూంకలు । గలంగిన గని తన ముఖంబు కయ్యంబునకున్‌ 
బలియుర గృతవర్మాదుల । నిలిపి గురు(డు వచ్చి యా శినిప్రభు( దాన్‌. 39 


ప్రతిపదార్థం: అచ్చటి మూంకలు= అక్కడ ఉన్న సైనికులు; పెలుకుణీ= భయంతో వణుకుతూ; కలంగినన్‌= చికాకు పడగా; 
కని= చూచి; తన ముఖంబు= తాను ఎదురుగా చేస్తున్న; కయ్యంబునకున్‌= యుద్దానికి; బలియురన్‌= బలవంతులయిన; 
కృతవర్మ+ఆదులన్‌= కృతవర్మ మొదలయిన వారిని; నిలిపి= నిలిపి ఉంచి; గురుండు= ద్రోణుడు; వచ్చి= వచ్చి; ఆ శినిప్రభున్‌= 
ఆ శిని వంశపు రాజును (సాత్యకిని); తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: తన సైన్యం భయంతో వణుకుతూ చికాకుపడగా, ఆచార్యుడైన (ద్రోణుడు చూచి, బలవంతులైన 
కృతవర్మాదులను తాను చేస్తున్న యుద్దాన్ని చేయటానికి నిలిపి, తాను ఆ శినివంశరాజు (సాత్యకిని ఎదుర్కొన్నాడు. 


వ. ఇవ్విధంబునం గడంగిన కుంభసంభవుం జూచి యతని ప్రాపున దుర్మర్షణ దుస్సహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన 
చిత్రసేన ప్రముఖు లగు కురు కుమారు లొక్కపెట్ట కవిసి మిక్కుటం బగు తూర్యరవంబులతో. బెక్కమ్ముల 
సాత్యకిం బొదువ నత్తుములంబులకు దుర్యోధనుం డేతెంచి తమ్ములం గలిసినం గనుంగొని గురుండు వార 
లతని కోపుదు రను బుద్ధి. బాండవసేనాముఖంబునకుం జనుదెంచిన నయ్యచ్యుతానుజుం డారథికు 
లందటి కన్నిరూపు లయి వారల శరాసారంబులు నివారించుచు నొకని నొకని ననేక బాణజాలంబుల 
నొప్పించుచుండ నక్కౌరవేశ్వరుం డుద్దామగతిని గవిసి వాలమ్ము లాతని తనువునం జొనిపిన నతండు.40 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; కడంగిన= పూనిన; కుంభసంభవున్‌+చూచి= ద్రోణాచార్యుడిని చూచి; అతని 
'ప్రాపునన్‌= అతడి అండతో; దుర్మర్షణ దుస్ఫహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన చిత్రసేన ప్రముఖులు+అగు కురుకుమారులు= 
దుర్మర్షణుడు, దుస్సహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు మొదలైన ముఖ్యులైన కురుకుమారులు; 
ఒక్కపెట్టన్‌= ఒక్కమారుగా; కవిసి= (క్రమ్ముకొని; మిక్కుటంబు+అగు= ఎక్కువైన; తూర్యరవంబులతోన్‌= కొమ్ము శబ్దాలతోను; 
సెక్కు+అమ్ములన్‌= చాల బాణాలతో; సాత్యకిన్‌ పొదువన్‌= సాత్యకిని (క్రమ్ముకొనగా; ఆ+తుములమునకున్‌= ఆ సంకుల 
యుద్దానికి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; ఏతెంచి= వచ్చి; తమ్ములన్‌ కలిసినన్‌= తన తమ్ముళ్ళను చేరుకొనగా; కనుంగొని= 
చూచి; గురుండు= ద్రోణుడు; వారలు= ఆ కౌరవ కుమారులు; అతనికిన్‌= ఆ సాత్యకికి; పాండవ సేనాముఖంబునకున్‌= పాండవుల 
సేనల మొగకు; చనుదెంచినన్‌= రాగా; ఆ+అచ్యుత+అనుజుండు= ఆ కృష్ణుడి తమ్ముడు; ఆ రథికులు+అందణకున్‌= ఆ కౌరవ 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనానుల కందరికీ; అన్ని రూపులు+అయి= అన్నివిధాలైన ఆకారాలతో; వారల= ఆ కౌరవుల; శరాసారంబులన్‌= బాణవర్షాన్ని; 
నివారించుచున్‌= ఆపుచు; వారిన్‌= ఆ కౌరవులను; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒకొక్కకళ్ళను; అనేకబాణజాలంబులన్‌= మిక్కిలి బాణాల 
గుంపుతో; నొప్పించుచుండన్‌= బాధిస్తూ ఉండగా; ఆ+కౌరవ+ ఈశ్వరుండు= ఆ దుర్యోధనుడు; ఉద్దామగతిని= భయంకరమైన 
విధంగా; కవిసి= కమ్ముకొని; వాలమ్ములు= వంకరైన బాణాలను; ఆతని తనువున్‌+చొనిపినన్‌= ఆ సాత్యకి శరీరంలో (గ్రుచ్చగా; 
అతండు= ఆ సాత్యకి. 


తాత్పర్యం: ఈ విధంగా సాత్యకిని ఎదుర్కొన్న (ద్రోణుని చూచిన కౌరవులు, అతడి అండతో దుర్మర్షణ, దుస్సహ, 
వికర్ల, దుర్ముఖ, దుశ్ళాసన, చిత్రసేనాదులయిన కురుకుమారులు తూర్యనాదాలతో, అనేక బాణాలతో సాత్యకిని 
క్రమ్ముకొనగా, ఆ సంకులసమరానికి దుర్యోధనుడు వచ్చి తన తమ్ములతో కలుసుకొన్నాడు. దానిని చూచిన 
ద్రోణుడు వారందరూ సాత్యకిని ఆపగలరు - అన్న బుద్దితో పాండవసేన మొగకు మరల తాను వచ్చాడు. ఆ 
సమయంలో సాత్యకి ఆ కౌరవసేనానుల కందరికీ అనేక రకాలుగా కానవస్తూ, బాణాలతో వారిని బాధిస్తూ ఉండగా, 
దుర్యోధనుడు భయంకరమైన విధంగా (క్రమ్ముకొన్నప్పుడు సాత్యకి (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నగుచు విలు దునిమి తీవ్రా । శుగముల నొంచుటయు నీదు సుతు లెల్లను నా 
మృగపతివిక్రముపై( దటి । చుగ నిగిడించిరి ప్రదీప్త సునిశిత శరముల్‌. 41 


ప్రతిపదార్థం: నగుచున్‌= ఆ సాత్యకి నవ్వుతూ; విలు తునిమి= ఆ దుర్యోధనుడి వింటిని (త్రుంచివేసి; తీవ్ర+ఆశుగములన్‌= 
వాడి అయిన బాణాలతో; నొంచుటయున్‌= బాధించగా; నీదు సుతులు+ఎల్లన్‌= నీ కొడుకు లంతా; ఆ మృగపతి విక్రముపైన్‌= 
ఆ సింహపరా[క్రముడిమీద; ప్రదీప్త= మండుతున్న; సునిశిత= వాడి అయిన; శరముల్‌= బాణాలను; తజచుగన్‌= వరుసగా; 
నిగిడించిరి= (ప్రయోగించారు. 


తాత్సర్యం: సాత్యకి నవ్వుతూ దుర్యోధనుడి విల్లు త్రుంచివేసి, వాడి అయిన బాణాలతో అతడిని నొప్పించాడు. 
నీ కుమారులందరూ సింహవి(క్రముడైన సాత్యకిమీద మండే వాడిబాణాలను ప్రయోగించారు. 


క. _ చిక్కువడక సాత్యకి యొ । క్కొక్కరు నయిదయిదు దృఢ మహోగ్రాస్తములన్‌ 
స్రుక్కించి యెనిమిదిట( బే । రుక్కున నక్కురున్భపాలు నొడలం గ్రుచ్చెన్‌. 42 


ప్రతిసదార్ణం: సాత్యకి చిక్కుపడక= సాత్యకి కష్టపడకుండా; ఒక్కొక్కరు= కౌరవకుమారులు ఒక రొకరు; అయిదు+అయిదు= 
ఐదు ఐదుగా; దృఢ, మహా+ఉ(గ్ర+అ స్ర్రములన్‌= చేవగల భయంకరమైన బాణాలతో; స్రుక్కించి= బాధపెట్టి; పేరు+ఉక్కునన్‌= 
పెద్దబలంతో; ఎనిమిదిటన్‌= ఎనిమిది బాణాలతో; ఆ+కురున్నపాలు= ఆ సుయోధనుడి; ఒడలన్‌ గ్రుచ్చెన్‌= ఒంటిమీద 
గుచ్చాడు. 


తాత్సర్యం: సాత్యకి సంకటపడకుండ ఆ కౌరవులను ఒక్కొక్కరిని భయంకరమైన ఐదుబాణాలతో బాధించి, 
దుర్యోధనుడి ఒంటిమీద ఎనిమిది బాణాలను పెనుబలంతో గ్రుచ్చాడు. 
ఉ. అంతట బోక రత్న్వమయ మైన భుజంగ పతాక గూల్లి య 

త్యంత రయంబుమై ధనువు నశ్వచయంబును సూతుమేను నిం 


తింతలు వ్రయ్యలై పడంగ నేసిన బెగ్గిలి తేరు డిగ్గి భూ 
కాంతు(డు వాటి సేన కలంగంబడి మయ నతండు నవ్వంగన్‌. 43 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 439 


ప్రతిపదార్థం: అంతటన్‌+పోక= ఆ మాత్రంతోనే ఆగకుండా (దుర్యోధనుడి శరీరాన్ని బాణాలతో గ్రుచ్చటంతోనే); రత్సమయము+ఐన= 
రత్నాలు తాపిన; భుజంగ పతాకన్‌= సర్పకేతనాన్ని; కూల్చి= పడగొట్టి; అత్యంతరయంబుమైన్‌= మిక్కిలి వేగంగా; ధనువున్‌= 
వింటిని; అశృచయంబును= గుర్రాలను; సూతుమేనున్‌= సారథి శరీరాన్ని; ఇంత+ఇంతలు= చిన్న చిన్న; వ్రయ్యలు+ఐ= 
ముక్కలుగా; పడంగన్‌= (క్రిందపడగా; ఏసినన్‌= కొట్టగా; బెగ్గిలి= భయపడి; భూకాంతుండు= రాజు (దుర్యోధనుడు); సేన= 
తన సైనికులు; కలంగన్‌+పడి= చీకాకుపడి; మోైయన్‌= అరవగా; అతండు= ఆ సాత్యకి; నవ్వ(గన్‌= నవ్వుతూ ఉండగా; తేరు 
డిగ్గి= తేరు దిగి; పాటెన్‌= పరుగెత్తిపోయాడు. 


తాత్సర్యం: అంతటితో ఆగకుండ సాత్యకి రత్నాలు తాపిన భుజంగ పతాకాన్ని పడగొట్టి, వేగంగా వింటిని, 
గుర్రాలను, సారథి శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా చీల్చి పడగొట్టగా, సుయోధనుడు భయపడి, తేరు దిగి తన 
సైన్యాలు కలకలంతో శబ్దంచేస్తూ ఉండగా, సాత్యకి నవ్వుతూ ఉండగా, - పరుగెత్తిపోయాడు. 


వ. ఇట్లు వాటి చిత్రసేను నరదం బెక్కె నక్కోలాహలం బాలించి కృతవర్మ తనరథంబు రయంబున నద్దెసకుం 
బటిపం బనిచి యురవడి నరుగుదెంచినం గని శినిపుంగవుండును నిజస్యందనంబు సమ్ముఖంబు సేయించె; 
నయ్యిరువురుం గొబవి గొజివిం దాంకిన తెజంగునం దలపడి యొండొరులపై6 బ్రచండ బాణంబులు 
పర(గించుచుం బోరునెడ జనార్దనానుజుండు హార్దిక్యు నతిక్రమించి. 44 


ప్రతిపదార్థం: (సుయోధనుడు) ఇట్లు పాటి= ఈ (ప్రకారం పరుగెత్తి; చిత్రసేను అరదంబు+ఎక్కెన్‌= చిత్రసేనుడి తేరుమీదికి 
ఎక్కాడు; ఆ+కోలాహలంబు ఆలించి= ఆ కలకలాన్ని విని; కృతవర్మ; తన రథంబున్‌= తన తేరును; రయంబునన్‌= వేగంగా; 
ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; పబిపన్‌= తోలగా; పనిచి= చేసి; ఉరవడిన్‌= వేగంగా; అరుగుదెంచినన్‌= రాగా; కని= చూచి; 
శినిపుంగవుండును= శిని వంశంలో శ్రేష్ణుడును (సాత్యకి); నిజస్యందనంబును= తన తేరును; సము శ్రఖంబు చేయించెన్‌= కృతవర్మ 
తేరుకు ఎదురుగా పోనిచ్చాడు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరు (సాత్యకి, కృతవర్మలు); కొజవి కొజవిన్‌ తాంకిన తెణంగునన్‌= 
మంటలతో నున్న కొరవి ఒకదాని నొకటి తాకినట్టుగా; తలపడి= ఎదుర్కొని; ఒండొరులపైన్‌= ఒకరిపై నొకరు; ప్రచండ 
బాణంబులు= తీవ్రమైన బాణాలను; పరంించుచున్‌+పోరు+ఎడన్‌= వేస్తూ యుద్దం చేసేటప్పుడు; జనార్దన+అనుజుండు= 
జనార్దనుడి తోబుట్టు వైన సాత్యకి; హార్దిక్యున్‌= కృతవర్మను; అతి(క్రమించి= మిగిలి. 


తాత్పర్యం: ఈ విధంగా సుయోధనుడు పరుగెత్తి చిత్రసేనుడి తేరుమీదికి ఎక్కాడు. ఆ కలకలాన్ని విన్న కృతవర్మ 
తన తేరును ఆ దిక్కుకు తరుముకొని వచ్చాడు. ఆ ఉరవడిని చూచి, సాత్యకి తన తేరును కృతవర్మ తేరుకు 
ఎదురుగా పోనిచ్చాడు. ఆ ఇద్దరూ కొరవి - కొరవి తాకినట్టుగా తలపడి, ఒకరిమీద ఒకరు భయంకరమైన బాణాలను 
వేసుకొంటూ యుద్దం చేసేటప్పుడు, సాత్యకి కృతవర్మను మించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హయములను సూతు నొంచి శరాసనంబు( । ద్రుంచి మెటు(గులు వెరి(గిన దొడ్డనార 
సంబు మే నుచ్చిపో నేయ జచ్చినట్ల | మూర్చ వోయి మోశాళులు మోవంబడియె. 45 


ప్రతిపదార్థం: హయములను= గుర్రాలను; సూతున్‌= సారథిని; నొంచి= బాధించి; శరాసనంబును= వింటిని; త్రుంచి= ముక్కలు 
చేసి; మెణు(గులు= కాంతులు; పెరింగిన= ఎక్కువైన; దొడ్డ నారసంబు= పెద్ద వాడి అయిన బాణాన్ని; మేను+ఉచ్చిపోన్‌= శరీరాన్ని 
దూసుకొని పోగా; ఏయన్‌= కొట్టగా; చచ్చినట్టు+అ మూర్చపోయి= చచ్చినట్టు మూర్చపోయి; మో(కాళులు మోవన్‌+పడియెన్‌= 
మోకాళ్ళు తన్ను మోయగా పడిపోయాడు(అనగా కుదించుకు పడిపోయాడు). 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సాత్యకి కృతవర్మ గుర్రాలను చంపి, సారథిని బాధపెట్టి, వింటిని ముక్కలుచేసి, తళతళలాడే వాడి 
అయిన పెద్దబాణం అతడి శరీరాన్ని చీల్చుకొని పోయేటట్టు కొట్టగా అతడు చచ్చినట్టు మూర్చపోయి తన 
మోకాళ్ళమీద కుదియ పడ్డాడు. 


వ. ఇత్తెబింగునందేరిపయి(గూలిన కృతవర్మం దెగియెన కాందలంచి ధనంజయుం గలయం దమకించి సాత్యకి 
యక్కడం బోవ నా భోజపతి దెప్పిజి సన్నద్దుండై మరలి చని యెప్పటి నెలవున నిలిచి యనిలతనయ 
ప్రముఖుల కడ్డపడినం జూచి యాచార్యుం డచ్లోటి కతనిం జాలించి శౌర్యధుర్యుం డగు నా శినివరుం డట 
సనుట సైరింపం జాలక రయంబున. 46 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; తేరిపయిన్‌= తేరుమీద; కూలిన= పడిన; కృతవర్మన్‌= కృతవర్మను; తెగియెన 
కాన్‌+తలంచి= చనిపోయినాడనే తలచుకొని; ధనంజయున్‌= అర్జునుడిని; కలయన్‌= చేరగా; తమకించి= తొందరపడి; సాత్యకి 
అక్కడ పోవన్‌= సాత్యకి ఆ చోటకు పోగా; ఆ భోజపతి= ఆ భోజరాజైన కృతవర్మ; తెప్పిటి= తేరుకొని; సన్నద్దుండు+ఐ= 
సిద్దంగా; మరలి చని= తిరిగి పోతూ; ఎప్పటి నెలవునన్‌= ఎప్పటిచోటున; నిలిచి= నిలబడి; అనిల తనయ (ప్రముఖులకున్‌= 
భీమాది ముఖ్యమైన వారికి; అడ్డపడినన్‌= అడ్డంపోగా; చూచి; ఆచార్యుండు= ద్రోణుడు; ఆ+చోటికిన్‌= ఆ యుద్దభూమికి; అతనిన్‌ 
చాలించి= అతడిని ఆపి; శౌర్యధుర్యుండు= వీరవరుడు; అగు= అయిన; ఆ శినివరుండు= ఆ సాత్యకి; అట చనుట= ఆ 
దిక్కునకు పోవటం; సైరింపన్‌+చాలక= ఓర్వలేక; రయంబునన్‌= వేగంగా. 


తాత్పర్యం: ఈ విధంగా తేరుమీద పడిపోయిన కృతవర్మను చనిపోయాడని భావించిన సాత్యకి, అర్జునుడిని 
చూడటానికి తొందరపడుతూ పోగా, కృతవర్మ తెప్పరిల్లి లేచి ఎప్పటి మాదిరిగా భీమాదులకు అడ్డుపడగా చూచి, 
(ద్రోణాచార్యుడు ఆ చోటి కతడిని నిలిపి, వీరవరుడైన సాత్యకి ధనంజయుడి దిక్కునకు పోవటం ఓర్వలేక 
మిక్కిలివేగంతో (తరువాతి పద్యంతో అన్యయం). 


క. మగుడ( జనియా? గి నిశితము । లగు నారాచములు మూట నతని నుదుట బె 
ట్టుగ నాటిన. ద్రిశిఖరయుత । నగము క్రియం బొలిచె నతండు నరవరముఖ్యా! 47 


ప్రతిపదార్థం: నరవరముఖ్యా!= క్‌ రాజ(శ్రేష్టుడా! (ఓ ధృతరాటష్టా!); మగుడన్‌+చని= తిరిగి వెళ్ళి; ఆగి= ఆపి; నిశితములు+అగు= 
వాడి అయిన; నారాచములు= తీవ్రమైన బాణాలు; మూ(టన్‌= మూడింటిని; అతని నుదుటన్‌= అతడి నెన్నుదురులో; బెట్టుగన్‌= 
దట్టంగా; నా(టినన్‌= గ్రుచ్చగా; అతండు= ఆ సాత్యకి; (త్రిశిఖిర యుత నగము (క్రియన్‌= మూడు కొండ కొమ్ములతో ఉన్న 
కొండవలె ((త్రికూటాచలంవలె); పొలిచెన్‌= ఒప్పినాడు. 


తాత్సర్యం: ఓ రాజా! ద్రోణాచార్యుడు సాత్యకిని ఆపి, వాడి అయిన మూడు బాణాలను అతడి నెన్నుదుటిలో 
నాటాడు. అప్పుడు సాత్యకి శిఖరాలు మూడింటితో కూడుకొన్న కొండవలె ఒప్పాడు. 
విశేషం: అలం: ఉపమ. 


వ. ఆ రథికవరుండును గురునిపై( గ్రూర నారాచంబులు నిగుడించె; నిట్లు దొడంగి యయ్యిరువురు నొండొరు 
శరజాలంబులు వారించుచు€ దురంగంబుల యంగంబుల రుధిరంబులు పూరించుచు సారథుల 
నొప్పించుచు మేనుల వాలమ్ముల గుప్పించుచు నసదృశంబు లగు కరలాఘవంబులు సదృశంబులుగా 
బోరునప్పుడు. 48 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 441 


ప్రతిపదార్థం: ఆ రథికవరుండు= ఆ రథికశ్రేష్టుడు (సాత్యకి); గురునిపైన్‌= ద్రోణాచార్యుడి మీద; [క్రూరనారాచంబులు= వాడి 
అయిన బాణాలను; నిగుడించెన్‌= పరచాడు (వేశాడు); ఇట్టు= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరును 
(ద్రోణసాత్యకులు); ఒండొరు శరజాలంబులు= ఒకరొకరి బాణాల గుంపును; వారించుచున్‌= అడ్డుకొంటూ; తురంగంబుల= 
గుర్రాల; అంగంబులన్‌= శరీరాలమీద; రుధిరంబులు= నెత్తురులు; పూరించుచున్‌= నింపుతూ; సారథుల నొప్పించుచున్‌= 
సారథులను బాధిస్తూ; మేనులన్‌= ఒడళ్ళమీద; వాలు+అమ్ములన్‌= వాడి బాణాలను; గుప్పించుచున్‌= కురిపిస్తూ; అసదృశం 
బులు+అగు= సాటిలేని; కరలాఘవంబులు= చేతివాటాలు; సదృశంబులుగాన్‌= సమానంగా; పోరునప్పుడు; యుద్దం చేసేటప్పుడు. 


తాత్సర్యం: ఆ సాత్యకి కూడ [ద్రోణుడిమీద వాడిబాణాలను ప్రయోగించాడు. ఆ ఇద్దరూ పూనుకొని ఒకళ్ళొకళ్ళ 


బాణాలను తప్పుకొంటూ, గుర్రాల మేనులు నెత్తురుతో నింపుతూ, సారథులను బాధిస్తూ ఒడళ్ళమీద వంకర 
అయిన వాడి బాణాలు కురిపిస్తూ సాటిలేని చేతివాటాలతో సమానంగా యుద్దం చేస్తూ ఉన్నప్పుడు. 


మ. ధనురాచార్యు(డు కేశవానుజు ధనుర్దండంబు ద్రుంచెన్‌; గదం 
గొని వైచెన్‌ వడి నాత( డగ్గురు( డెడం గ్రూరంపు భల్లంబునం 
దునుమం గ్రక్కున నొండు విల్లు గొని యాదోర్దర్పదుర్లాంతు మై 
ఘనబాణంబుల నొంచె నించె నత. డాకాశంబు గర్జాధ్వనిన్‌. 49 


ప్రతిపదార్థం: ధనుః+ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; కేశవ+అనుజు ధనుర్దండంబున్‌= కృష్ణుడి తమ్ముడైన సాత్యకి యొక్క 
వింటి దబ్బను; (త్రుంచెన్‌= (త్రుంచివేశాడు; ఆతండు= సాత్యకి; గదన్‌+కొని= గదను తీసికొని; వడిన్‌= త్వరగా; వైచెన్‌= 
కొట్టాడు; ఆ+గురుండు= ఆ ద్రోణాచార్యుడు; ఎడన్‌= సందుచూచి; [క్రూరంపు= తీవ్రమయిన; భల్లంబునన్‌= బల్లెంతో; 
తునుమన్‌= (త్రుంచగా (ఆ గదను (త్రుంచగా); గ్రక్కునన్‌= వేగంగా; ఒండు విల్లు కొని= ఇంకొక వింటిని తీసికొని; ఆ 
దోర్దర్స= ఆ భుజబల గర్వమునందు; దుర్దాంతు= అణచటానికి వీలుకాని బలంకలవాడియొక్క; మైన్‌= ఒంటిని; 
ఘనబాణంబులన్‌= గొప్ప బాణాలతో; అతండు= ఆ సాత్యకి; నొంచెన్‌= బాధించాడు; గర్జాధ్వనిన్‌= సింహగర్జనంతో; ఆకాశంబు 
నించెన్‌= ఆకాశాన్ని పూరించాడు. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు సాత్యకి వింటి దబ్బను విరిచాడు. వెంటనే సాత్యకి గదతీసి, ఆచార్యుడిమీద వేశాడు. 
ఆయన అదనుచూచి వాడి బల్లెంతో ఆ గదను ముక్కలు చేశాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు ఎత్తి, భుజ 
బలగర్వంలో అణచటానికి సాధ్యంకాని ఆచార్యుడి మేనిమీద గొప్ప బాణాలు గ్రుచ్చి, బాధించి, ఆకాశమంతా 
ప్రతిధ్వనించేటట్టు సింహగర్జన చేశాడు. 
ఆ. అలిగి గురుండు శక్తి నడరింప నది విధి । ప్రేరణమునం జేసి తేరు దా 

గాని యతనిం దాంక6ం గానద యతండు త । ద్దాహుశాఖ నొంచె. బటుశరమున. 50 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అలిగి= కోపించి; శక్తిన్‌+అడరింపన్‌= శక్తి అనే ఆయుధాన్ని (సాత్యకిమీదకు) వేయగా; 
అది= ఆ శక్తి; విధిప్రేరణమునన్‌+చేసి= దైవవిలాసంతో; తేరుతాశెన్‌+కాని= తేరు తాకింది కాని; అతనిన్‌+తా(కన్‌+కానదు+అ= 
సాత్యకిని తాకలేకపోయింది; అత(డు= ఆ సాత్యకి; తద్బాహు శాఖన్‌= అతడి శాఖ వంటి చేతులను; పటుశరమునన్‌= తీ వ్రబాణంతో; 
నొంచెన్‌= నొప్పించాడు. 
తాత్సర్యం: (ద్రోణాచార్యుడు కోపంతో సాత్యకిమీద శక్యాయుధాన్ని వేశాడు. అది దైవవిధి కారణంగా సాత్యకిని 
తాకకుండా అతడి తేరును తాకింది. సాత్యకి తీవ్రమైన బాణంతో [ద్రోణుడి భుజాన్ని నొప్పించాడు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. నొంచినం గోపించి. 51 
తాత్సర్యం: నొప్పించగా కోపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క చాపాచార్యు(డు సాత్యకి । చాపము దునుమాడి సూతు సమ్మూర్లితుం గా 

నేపారియేయ రథ్య । వ్యాపారము దాన నడపి యతఈ. డని సేసెన్‌. 52 
ప్రతిపదార్థం: చాపాచార్యుండు= ధనురాచార్యుడు; సాత్యకి చాపమున్‌= సాత్యకి వింటిని; తునుమాడి= (త్రుంచి (ముక్కలు 
చేసి); సూతున్‌= సారథిని; సమ్మూర్భితున్‌+కాన్‌= మూర్చపోయిన వానినిగా; ఏపారి ఏయన్‌= మిగిలి కొట్టగా; అతండు= ఆ 
సాత్యకి; రథ్యవ్యాపారము= సారథి రథికుల పనిని; తాను+అ నడపి= తానే చేసి; అని చేసెన్‌= యుద్దం చేశాడు. 
తాత్పర్యం: (ద్రోణాచార్యుడు సాత్యకి విల్లును త్రుంచాడు. సూతుడిని మూర్చపోగొట్టాడు. కాని, సాత్యకి తానే 
సారథిగాను, రథికుడుగాను రెండు పనులను చేస్తూ యుద్దం చేశాడు. 


వ. ఆలోన నతని రథచోదకుండు తెలిసిన నెలమిం బొంది. 53 


ప్రతిపదార్థం: ఆలోనన్‌= ఆ లోగా; అతని రథచోదకుండు= సాత్యకి సారథి; తెలిసినన్‌= తేరుకొనగా; ఎలమిన్‌= పొంది; 


సంతసించి. 
తాత్సర్యం: అంతలోనే తన సారధికి స్పృహ రాగా సంతసించి. 


క బలువిడి బహుభంగుల ను । జ్వల శరముల( బోరి పోరి శైనేయుండు బె 
ట్టిలం బడ సారథి నేసినం । దొలంగంగా. బజిచె ద్రోణుతురగములు వెసన్‌. 54 


ప్రతిపదార్థం: శైనేయు(డు= సాత్యకి; బలువిడిన్‌= శీఘ్రముగా; బహుభంగులన్‌= అనేకరకాలుగా; ఉజ్జల= (ప్రకాశించే; 
శరములన్‌= బాణాలతో; పోరి పోరి= యుద్దంచేసి చేసి; సారథిన్‌= (ద్రోణుడి) సారథిని; ఇలన్‌= భూమిమీద; పడన్‌= పడగా; 
బెట్టు= గట్టిగా; ఏసినన్‌= కొట్టగా; (ద్రోణుతురగములు= (ద్రోణుడి గుర్రాలు; వెసన్‌= త్వరగా; తొలంగంగాన్‌= తొలగి పోగా 
(యుద్దంనుండి తప్పుకొని పోవునట్లు); పజుచెన్‌= పరుగెత్తినవి. 


తాత్పర్యం: సాత్యకి అనేక విధాలుగా, శీఘ్రంగా, వెలిగే బాణాలతో యుద్దం చేసి, తీవ్రంగా సారథిని నేల పడగొట్టగా 
(ద్రోణుడి గుర్రాలు యుద్ధరంగం నుండి తొలగి ఆవలికి పరుగెత్తాయి. 


ఆ. అచటి రాజలోక మగ్గురు నరదంబు । సనిన దిక్కు సనుచు సంభ్రమమున 
నాంగి కొనుండు పట్టుం డలుపు6ం డేయు€ డ । శ్వముల ననంగ౦ దెరలె సైన్యసమితి. 55 


ప్రతిపదార్థం: అచటి రాజలోకము= అక్కడి రాజసమూహం; ఆ+గురునరదంబు= ఆ గురుడి తేరు; చనిన దిక్కు= 
పోయినదిక్కుకు; చనుచున్‌= పోతూ; సంభ్రమమునన్‌= తొందరతో; ఆంగికొనుండు= ఆపండి; పట్టుండు= పట్టుకొనండి; 
అదలుపు(డు= బెదిరించండి; అశ్చములన్‌+ఏయుండు= గుర్రాలను కొట్టండి; అనంగన్‌= అనగా; సైన్యసమితి= సైన్యసమూహం; 
తెరలెన్‌= పరుగెత్తింది. 


తాత్సర్యం: (సాత్యకి విజ్బంభణానికి) అక్కడి రాజులు (ద్రోణుడి తేరు పోయిన దిక్కుకు త్వర త్వరగా వెళ్ళుతూ 
(ఆయనను) ఆపండి, పట్టుకొనండి, బెదిరించండి, గుర్రాలను పడగొట్టండి - అనగా సైన్యసమూహం పరుగెత్తింది. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 443 


వ. ఇవ్విధంబున నిజరథంబు విఫల మనోరథం బై పోయిన నదియ పోకగా బోయి సన్నద్దుం డై సముద్ధతం 
బైన పాంచాల బలంబుచేతం గలంగు తనమూ(కలం బురికొలిపికొని కుంభసంభవుం డవష్టంభ 
విజృంభణంబున సేనాముఖంబునం బొలిచి నిలిచె; నిత్తెబింగున ద్రోణ కృతవర్మ దుర్యోధనాదులగు జెట్టి 
జోదుల బెట్టు వజచి చిటునవ్వొలయ సాత్యకి సారథితో ని ట్లనియె. 56 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; నిజరథంబు= తన తేరు; విఫల మనోరథంబు+ఐపోయినన్‌= ఫలింపని కోరిక 
గలదై; అదియ పోకగాన్‌ పోయి= అదే పోకగా పోయి; సన్నద్దుండు+ఐ= యుద్దానికి తయారయి; సముద్దతంబైన= గర్వంతో 
ఉన్న; పాంచాల బలంబులచేతన్‌= పాంచాల దేశపు సైన్యం వలన; కలంగు= చీకాకుపడే; తనమూంకలన్‌= తన సైన్యాలను; 
పురికొలిపికొని= హెచ్చరిస్తూ (ప్రేరేపిస్తూ); కుంభసంభవుండు= ద్రోణాచార్యుడు; అవష్టంభ= గర్వంయొక్క; విజ్బంభణంబునన్‌= 
అతిశయంతో; సేనాముఖంబునన్‌ పొలిచి= సేనమొగంలో కానవచ్చి; నిలిచెన్‌= నిలిచాడు; ఈ+తెజంగునన్‌= ఈ ప్రకారంగా; 
'రోణ= ద్రోణుడు; కృతవర్మ దుర్యోధన+ఆదులు= కృతవర్మ, దుర్యోధనుడు మొదలగువారు; అగు జెట్టిజోదులన్‌= శ్రేష్ణులయిన 
మేటి వీరులను; బెట్టు పజచి= మిక్కిలి బాధించి, తరిమి; చిజునవ్వు+ఒలయన్‌= చిరునవ్వు కలుగగా; సాత్యకి; సారథితోన్‌; 
ఇట్టు+అనియెన్‌= తన సూతుడితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఈ విధంగా తన తేరు వ్యర్థమై - పోయినదే పోకగా పరుగెత్తి పోగా యుద్దానికి సిద్దమైన పాంచాల సేనచేత 
చికాకు పడుతూ ఉన్న తన సైన్యాన్ని (ప్రేరేపించి ద్రోణాచార్యుడు గర్వంతో సేన మొదట నిలిచాడు. సాత్యకి, ద్రోణ 
కృతవర్మ దుర్యోధనాదులయిన వీరులను తరిమికొట్టి, చిరునవ్వు నవ్వుతూ తన సారధితో ఈ విధంగా అన్నాడు. 


క, _ “ఇక్కడ(గృష్ణుల తేజము, । నక్కడ( బవమాననందనాది జనుల పే 
రుక్కును గెలిపించె మనల; । జిక్కక వెడలితిమి శత్రుసేనలచేతన్‌. 57 
ప్రతిపదార్థం: ఇక్కడ= ఈ చోట; కృష్ణుల తేజము= కృష్ణార్జునుల శౌర్యం; అక్కడన్‌= ఆ చోట; పవమాన నందన+ఆది జనుల 


పేరు+ఉక్కును= భీమసేనుడు మొదలయిన మనుష్యుల గొప్పశక్తి; మనలన్‌ గెలిపించెన్‌= మనలను గెలిపించినది; శత్రుసేనలచేతన్‌= 
శత్రుసేనల చేతికి; చిక్కక= చిక్కుకోకుండా; వెడలితిమి= బయటపడ్డాము. 


తాత్పర్యం: 'శ్రీకృష్ణార్ణునుల శౌర్యం ఇక్కడా, భీమాది జనుల పెనుబలం అక్కడా మనలను గెలిపించింది. 
శత్రుసేనల చేతికి దొరకకుండా తప్పించుకొని బయటపడ్డాము.” 


వ. అని పలికి యర్జునుం డున్న దిక్కునకు రథంబు రయంబునం బటిపం బంచిన వాండును నట్ల చేయ 
విమలాశ్వవేగంబునం జారు భీషణం బగు నత్తేరు నీ వారికి దుర్నిరీక్ష్యంబై నభంబున భానురథంబు 
సనుచందంబున. 58 

ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; అర్జునుండు+ఉన్న, దిక్కునకున్‌= అర్జునుడు ఉన్నవైపు; రథంబు= రథాన్ని; 
రయంబునన్‌= వేగంగా; పజపన్‌= పోనిమ్మని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; వాండును= సారథికూడా; అట్టు+అ+చేయన్‌= ఆ విధం 
గానే చేయగా; విమల+అశ్వవేగంబునన్‌= తెల్లనిగుర్రాలవేగంతో; చారు భీషణంబు+అగు= అందంగానూ, భయంకరం గానూజఉన్న; 
ఆ+తేరు= ఆ రథం; నీ వారికిన్‌= నీ పక్షంవారికి (కౌరవవీరులకు); దుర్నిరీక్షంబు+ఐ= చూడటానికి శక్యం కానిదై; నభంబునన్‌= 
ఆకాశంలో; భానురథంబు= సూర్యరథం; చను= వెళ్ళే; చందంబునన్‌= విధంగా. 


తాత్సర్యం: అని చెప్పి, (సాత్యకి) అర్జునుడి వైపు తన తేరును శీఘ్రంగా తోలుమని సారథికి ఉత్తర్వు చేశాడు. 
వాడు (సారథి) సుందరం, భయంకరం అయిన, ఆ తేరును తోలాడు. కౌరవసేనకు ఆ రథం తెల్లని అశ్వాల 
వేగంతో ఆకాశంలో సూర్యరథంవలె చూడటానికి శక్యం కానిదై తోచింది. 


444 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సుదర్శనుం డనురాజు సాత్యకితో యుద్దంబు సేసి చచ్చుట (సం. 7-94-6) 
క, _ అరుగంగ సుదర్శనుం డను । ధరణీపతి యడ్డపడియె దర్ప మలర న 
య్యిరువురు( బెనంగుటయు న । చ్చెరువుం గావించె నచటి సేనల కెల్లన్‌. 59 


ప్రతిపదార్థం: అరుగంగన్‌= (సాత్యకి ఆ విధంగా) వెళ్ళగా; సుదర్భనుండు+అను ధరణీపతి= సుదర్భను డనే రాజు; 
అడ్డపడియెన్‌= అడ్డుపడ్డాడు; ఆ+ఇరువురున్‌=ఆ ఇద్దరూ (సుదర్శన సాత్యకులు); దర్పము+అలరన్‌= గర్వం వికసించగా; 
పెనంగుటయును= పోట్లాడగా; అచటి సేనలకున్‌+ఎల్లన్‌= అక్కడ ఉన్న సేనలకంతా (ఇరువాగులవారికి); అచ్చెరువు 
కావించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించింది. 

తాత్సర్యం: (సాత్యకి వెళ్ళుతూ ఉండగా) సుదర్భను డనేరాజు అతడికి అడ్డుపడ్డాడు. ఆ ఇద్దరూ గర్యాతిశయంతో 
చేసిన పెనగులాట రెండు ప్రక్కల సైన్యాలకూ ఆశ్చర్యం కలిగించింది. 


వ. అట్టి యెడ నమ్మహీనాథుండు. 60 
తాత్సర్యం: ఆ సమయంలో ఆ సుదర్శను డనే రాజు. 


క. పలు తునియలు సేయుచు. దూ । పుల దనదెస( జేరనీక పోర శినివరుం 
డలిగి తురగముల సారథి । నిల(గూల్లి తదుత్తమాంగ మేడ్తెటి నజకెన్‌. 61 


ప్రతిపదార్థం: పలు తునియలు చేయుచున్‌= అనేక రకాలుగా ముక్కలు చేస్తూ; తూపులు= బాణాలు; తనదెసన్‌= తన దిక్కుకు; 
చేరన్‌+-ఈక= చేరనీయకుండా; పోరన్‌= యుద్దం చేయగా; శినివరుండు= సాత్యకి; అలిగి= కోపించి; తురగములన్‌= గుర్రాలను; 
సారథిన్‌= సూతుడిని; ఇలన్‌= భూమిమీద; కూల్చి= పడగొట్టి; తద్‌+ఉత్తమ+అంగమున్‌= అతడి తలను; ఏడ్తెజన్‌ నజకెన్‌= 
పరా[క్రమంతో (త్రుంచాడు. 

తాత్పర్యం: సాత్యకి వేసే బాణాలను తనదగ్గరికి రానీయకుండా ముక్కలు ముక్కలు చేస్తూ యుద్దం చేసే సరికి, 
సాత్యకి కోపించి, అతడి గుర్రాలనూ, సారథినీ పడగొట్టి భయంకరంగా అతడి తలను (త్రుంచాడు. 


వ. నటికి నిజసారథిం జూచి. 62 
తాత్సర్యం: (సుదర్శనుడి) తలను నరికివేసి, తన సారథిని చూచి. 


క.  '“గురు€ డను జలనిధి. గడచితి; | నొరులు దలంపంగ నాకు నులిగాలువ లీ 
నరపతుల సరకు గొన నీ | వరదము సననిమ్ము నేటి యని కలయకుమీ! ॥ 63 
ప్రతిపదార్థం: గురుండు+అను జలనిధిన్‌= గురువనే సముద్రాన్ని; కడచితిన్‌= దాటాను; ఒరులు= ఇతరులు; నాకున్‌; 


తలంపంగన్‌= ఆలోచింపగా; నులిగాలువలు= పిల్లకాలువలు; ఈ నరపతులన్‌= ఈ రాజులను; సరకుగొనన్‌= లెక్క పెట్టను; 
నీవు; అరదము చననిమ్ము= తేరును పోనిమ్ము; నేంటి అనికిన్‌= ఈ దినం యుద్దానికి; అలయకుమీ!= అలసిపోవద్దు! 


తాత్సర్యం: గురువైన (ద్రోణు డనే సముద్రాన్ని దాటిన నేను, పిల్లకాలువల వంటి ఈ ఇతర రాజులను లెక్కచేయను. 
నీవు తేరును తోలుము. ఈనాటి యుద్దానికి కలతపడవద్దు.' 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 445 


వ. అనవుడు వా(డు నగుచు 'నీ విక్రమంబునకు నా వెరవు సంగడంబు గాదె! సంగరంబున నేమి సేయుదు? 
నెవ్వని పై దేరు నడపుదు?' ననిన విని శినివరుండు వివ్వచ్చుచేతం జచ్చిన కరితురగ నరనికాయంబుల 
తిట్టలు సూపి 'యజ్ఞాడం దేరు వటిఫు; మదె గాండీవగుణ చండనాదంబు వీతెంచుచున్న యది; నేడు 
పాండవ మధ్యముం డిచ్చిన ధనుర్విద్యా విలాసంబు మెజియను బాండుసూనుల కేను జేయు భక్తి స్నేహంబులు 
నెటిపను వలయు; నా కడంక గని కురువిభుం డిరువురు ఫల్గునులను బుద్దికలంగు నట్లు సేసెద' నని పలుకు 
నవసరంబున నద్దసం గాంభోజ యవన సైన్యంబు లతని కడ్డపడం గడంగిన నవ్వీరుండు గుణంబు సారించి 
యబ్దలంబువలనికి దేరు వటిపించి. 64 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; వా(డు= సాత్యకి యొక్క సారథి; నగుచున్‌= నవ్వుతూ; నీ విక్రమంబునకున్‌= నీ శౌర్యానికి; 
నా వెరవు= నా నేర్పరితనం; సంగడంబుకాదె!= తోడు కదా! (సాత్యకి శౌర్యానికి సారథి బండితోలు నేర్పరితనం చక్కని స్నేహితుడి 
వంటిదని భావం); సంగరంబునన్‌= యుద్దంలో; ఏమి చేయుదున్‌?= నేనేమి చేయవలెను?; ఎవ్వనిపైన్‌ తేరునడపుదును?= 
ఎవడిమీదకు తేరును తోలవలయును?; అనినన్‌ విని= అనిన సారథి మాటలు విని; శినివరుండు= సాత్యకి; వివ్వచ్చుచేతన్‌+చచ్చి న= 
అర్జ్హునుడిచేత చనిపోయిన; కరి, తురగ, నరనికాయంబుల= ఏనుగుల, గుర్రాల, మానవుల గుంపుల; తిట్టలు= రాశిని (కళేబరాల 
గుట్టలని భావం); చూపి; ఆ+జాడన్‌= ఆ దిక్కునకు; తేరు పజపుము= తేరును తోలుము; అదె= అదిగో; గాండీవగుణ= 
గాండీవము అల్లెత్రాటి; చండనాదంబు= భయంకరమైన శబ్దం; వీతెంచుచున్న అది= వినవస్తూ ఉన్నది; నేండు= ఈ దినం; 
పాండవ మధ్యముండు= అర్జునుడు; ఇచ్చిన= నేర్చిన; ధనుర్విద్యా విలాసంబు మెణయను= విలువిద్య యొక్క వైశిష్ట్యం ప్రకాశించ 
టానికీ; పాండుసూనులకున్‌= పాండుపుత్రులకు; ఏను= నేను; చేయు భక్తి స్నేహంబులు= చేసే భక్తీ స్నేహమూ; నెజపను వలయున్‌ 
= (ప్రదర్శించవలసి ఉన్నది; నా కడంకన్‌+కని= నా పూనికను చూచి; కురువిభుండు= దుర్యోధనుడు; ఇరువురు ఫల్లునులు= 
ఇద్దరు ఫల్గునులు (ఇద్దరు అర్జునులు); అను బుద్ది కలంగునట్టు= అనే తలంపుతో చీకాకు పడేటట్టు, చేసెదన్‌= చేస్తాను; అని= 
అంటూ; పలుకు అవసరంబునన్‌= మాటాడే సమయంలో; అద్దెసన్‌= ఆ వైపున; కాంభోజ యవన సైన్యంబులు= కాంభోజ యవన 
సైన్యాలు; అతనికిన్‌= ఆ సాత్యకికి; అడ్డపడన్‌+కడంగినన్‌= అడ్డం రావటానికి ప్రయత్నించగా; ఆ+వీరుండు= ఆ వీరుడు; గుణంబు 
సారించి= అల్లెత్రాటిని సిద్దంగా లాగి; ఆ+బలంబు వలనికిన్‌= ఆ సైనికులు ఉన్న ప్రక్కకు; తేరు పజపించి= తన రథాన్నితోలించి. 


తాత్పర్యం: సాత్యకి మాటలకు ఆతడి సారథి నవ్వుతూ 'న్రీ శౌర్యానికి నా నేర్పరితనం నెచ్చెలికదా! యుద్దంలో 
తేరును ఏ దిక్కుకు ఎవరిమీదకు తోలేది?” అని అడిగాడు. అందుకు సాత్యకి అర్జునుడిచే హతమైన ఏనుగులు, 
గుర్రాలు, సైనికుల కుప్పలున్న దిక్కు చూపి, ఆ దిక్కు తేరు నడపుమన్నాడు. అదిగో భయంకరమైన 'గాండీవజ్యాధ్వని 
వినిపిస్తూ ఉన్నది. అర్జునుడు నేర్చిన ధనుర్విద్యా విలాసాన్ని మెరిపించటానికి, పాండుకుమారుల మీద నా కున్న 
భక్తి విశేషాలు చాటటానికీ, నా ప్రయత్నాన్ని చూచి దుర్యోధనుడు యుద్దరంగంలో ఇర్వురు అర్జును లున్నారే అని 
కలతచెందటానికి తగినట్టు చేస్తాను.” అని అంటూ ఉండే సమయంలో, కాంభోజ యనవ సైన్యాలు అతడి కడ్డురాగా; 
ఆ వీరుడు తన అల్లె త్రాటిని సారించాడు. ఆ సైనికుల దిక్కుకు తేరుతోలించాడు. 


క _ నానాస్తంబులు ముందటి | వే నిగుడన్‌ బడలువడిన వీరభటులపై 
నేనుంగుల గుజ్జింబుల । పీనుంగుల మీ6ద దేరు పెలుచం బట పెన్‌. 65 


ప్రతిపదార్థం: నానాస్త్రంబులు= అనేక రకాలైన బాణాలు; ముందజన్‌= ముందుగా (తమ ముందు); వే నిగుడన్‌= వేగంగా 
గ్రుచ్చుకోగా; బడలుపడిన= అలసిపోయిన; వీరభటులపైన్‌= వీరులయిన సేనలమీద; ఏనుంగుల= ఏనుగుల; గుర్రంబుల= 
గుర్రాలయొక్క; కీనుంగులమీ(దన్‌= పీనుగులమీదుగా; తేరు= రథాన్ని; పెలుచన్‌= త్వరగా; పజుపెన్‌= తోలాడు. 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం:అంతకు మునుపే అనేకా(స్తాలు తమ మీద వేగంగా గ్రుచ్చుకోగా అలసిపోయిన వీర సైనికుల మీదుగా, 
ఏనుగుల, గుర్రాల, పీనుగుల మీదుగా త్వరగా తన తేరును తోలించాడు. 


వ. ఇవ్విధంబున వెండియుం గిరాతశకబర్దర పారద యవన ప్రముఖ మ్లేచ్చసేనల రూపడంచి నీ మూంకలు గల 
గందలటిసి చిత్ర వర్మంబు మైచాయగా నారాచంబులు నఖంబులును విల్లు బలుమొగంబును నై బెబ్బులి వోలెం 
బోవం బోవ దుర్యోధన దుశ్శాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్దర్షణ క్రథప్రభృతి రథికనికరంబు 
రభసంబునం బోకు పోకు మను నెలుంగులతో. బిజిందిదెసం దఖిమినం దత్మలకలంబు విని యతండు 
సూతు నాలోకించి. 66 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; వెండియున్‌= ఇంకను; కిరాత, శక, బర్బర, పారద, యవన, ప్రముఖ= 
కిరాత, శక, బర్చ్బర, పారద, యవనులు మొదలగు; మ్లేచ్చసేనల= మ్లేచ్చ సైనికుల; రూపు+అడంచి= నాశంచేసి; నీ మూంకలు= 
నీ సేనలు; కలంగన్‌= చికాకుపడగా; తటీసి= దగ్గరకుపోయి; చిత్రవర్మంబు= రంగులున్న కవచం; మైచాయగాన్‌= శరీరపురంగు 
కాగా; నారాచంబులు= వాడిబాణాలు; నఖంబులును= గోళ్ళును; విల్లు బలుమొగంబునున్‌+ఐ= విల్లు బలమైన ముఖం గలదై; 
బెబ్బులిపోలెన్‌= పెద్దపులి మాదిరిగా; పోవన్‌+పోవన్‌= పోగా పోగా; దుర్యోధన, దుళ్ళాసన, చిత్రసేన, వివింశతి, శకుని, దుస్సహ, 
దుర్హర్షణ, (క్రథ, ప్రభృతి= ఈ మొదలయిన; రథిక నికరంబు= సేనానుల సమూహం; రభసంబునన్‌= ఆర్భాటంతో; పోకుము 
పోకుము= పోవద్దు పోవద్దు; అను= అనేటటువంటి; ఎలుంగులతోన్‌= గొంతెత్తి పిలిచే శబ్దాలతో; పిజింది దెసన్‌= వెనుకవైపులో; 
తటిమినన్‌= తరుమగా; తత్కలకలంబు విని= ఆ కల్లోలాన్ని విని; అతండు= సాత్యకి; సూతున్‌+ఆలోకించి= సూతుడిని చూచి. 


తాత్సర్యం: కిరాతులు, శకులు, బర్భరులు, పారదులు, యవనులు, - మొదలయిన ఆటవిక సైనికులను నాశనం 
చేసి, నీ సైనికులను చీకాకుపరచి, కవచం రంగులు ఒంటిరంగులుగా, బాణాలు గోళ్ళుగా, విల్లు బలమైన ముఖంగా 
పెద్దపులిమాదిరి పోగా, పోగా, దుర్యోధన దుశ్శాసన చి(త్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్రర్షణ (క్రథులు మొదలైన 
వీరుల సమూహాలు పోకు పోకుమని అదలిస్తూ వెన్నంటి ఆర్భాటంగా తరుముకొని రాగా, ఆ కలకలాన్ని విని 
తన సారథిని చూచి. 


విశేషం: అలం: ఉపమ. 


క. “మందగతి( జనుము నావెను । కం దగిలెడు సైన్యజలధి గ్రక్కున శోషిం 
పం దీవ్రశరార్డుల నం । దంద వడిం బటిపి నగుచు నరుగుది మనినన్‌. 67 


ప్రతిపదార్థం: (సారథిని చూచి); మందగతిన్‌= నెమ్మదిగా; చనుము= వెళ్ళుము; నా వెనుకన్‌= నా వెనుకప్రక్క; తగిలెడు= 
తాకేటటువంటి; సైన్యజలధిన్‌= సేనాసము ద్రాన్ని; (గ్రక్కునన్‌+శోషింపన్‌= వేగమే ఎండిపోయేటట్టు; తీవ్రశర+అర్చులన్‌= వాడి అయిన 
బాణాగ్నులను; అందంద= అక్కడక్కడ; వడిన్‌+పటపి= శీఘ్రంగా; నగుచున్‌= నవ్వుతూ; అరుగుదము+అనినన్‌= వెళ్ళుదాము అనగా. 
తాత్పర్యం: 'నెమ్మదిగా పొమ్ము. నా వెనుక తాకే సేనా సముద్రాన్ని శీఘ్రంగా ఎండిపోయేటట్టు వాడి అయిన 
బాణాలనే అగ్నులను అక్కడక్కడ వ్యాపింపజేసి నవ్వుతూ మనం వెళ్ళుదాము” అనగా. 


విశేషం: అలం: రూపకం. 


క. అత(డట్ల చేయ నబ్ద్బల । మతిరయమున నెయిది పొదువ నరిగి కరిచతు 
శృతియు హయత్రిశతియు వసు । మతి గూల్చెను శినివరుండు మద మెలరారన్‌. 68 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 447 


ప్రతిపదార్థం: అతండు= ఆ సారథి; అట్టు+అ చేయన్‌= ఆ ప్రకారమే చేయగా ఆ+బలము= ఆ కౌరవసైన్యం; అతిరయమునన్‌= 
మిక్కిలివేగంగా; ఎయిది= వెంబడించి; పొదువన్‌= (క్రమ్ముకోగా; శినివరుండు= సాత్యకి; మదము+ఎలరారన్‌= దర్పం 
అతిశయించగా; అరిగి= వెళ్ళి; కరిచతుశ్ళతియున్‌= నాలుగు వందల ఏనుగులను; హయ (త్రిశతియున్‌= మూడువందల గుర్రాలను; 
వసుమతిన్‌= భూమిమీద; కూల్చెన్‌= పడగొట్టాడు. 

తాత్పర్యం: సాత్యకి చెప్పిన విధంగానే సారథి తేరు తోలగా, శీఘ్రంగా కురుసేన వేగంగా వెంబడించి (క్రమ్ముకోగా 
- సాత్యకి దర్పాతిశయంతో నడిచి నన్నూరు ఏనుగులను, మున్నూరు గుర్రాలను హతమార్చాడు. 


వ. అంత నిలువక చలంబున నా సేన శైనేయుపై బెట్టు గిట్టె; నట్టియెడ. 69 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక; చలంబునన్‌= మత్సరంతో; ఆ సేన; శైనేయుపైన్‌= సాత్యకి మీద; బెట్టు= 
తీవ్రంగా; కిట్టెన్‌= తాకెను; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో 


తాత్పర్యం: అంతమాత్రంతో నిలువకుండా మత్సరంతో ఆ సేన సాత్యకిమీద తీవ్రంగా దాడిచేసింది; అప్పుడు. 


క. నర తురగ ద్విరద రథో | త్మరములలో నతని శరము దాశనిరూపుం 
బరికించియు. గానం ద । త్వరితత్వంబునకు వేటి వర్ణన యేలా? 70 


ప్రతిపదార్థం: నర తురగ ద్విరద రథ+ఉత్కరములలోన్‌= చతురంగ బలాలలో (రథగజ తురగ పదాతులలో); అతని శరము= 
సాత్యకియొక్క బాణం; తాకని రూపున్‌= తగులని ఆకారాన్ని; పరికించియున్‌= పరిశీలించి చూచికూడా; కానన్‌= కానలేనైతిని; 
తత్‌+త్వరితత్వంబునకున్‌= ఆ సాత్యకియొక్క వేగానికి (బాణప్రయోగ లాఘవ శక్తికి); వేజ= వేరే; వర్షన+ఏలా?= వర్షించటమెందుకు? 
తాత్పర్యం: (కౌరవుల) చతురంగ బలాలలో సాత్యకి బాణం తగులని శరీరం వెదకి చూచినా కానరాదు. కాబట్టి 
ఆతడి అస్త్రప్రయోగ లాఘవశక్తిని వేరే వర్షించటమెందుకు? 


క. “నరుబాహాస్స్పురణమునకు । సరి యగు నెక్కు డగు గాని సాత్యకి భుజ వి 

స్పురణం బల్పము గా' దని । సురనికురుంబంబు పొగడుచుం జూచె నృపా! 71 
ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ; నరుబాహాస్ఫురణమునకున్‌= అర్జునుడి భుజశక్తి వ్యక్తీకరణానికి; సరి 
అగున్‌+ఎక్కుడగున్‌కాని= సమానమో లేక ఎక్కువో అవుతుంది కాని; సాత్యకి భుజవిస్ఫురణంబు+అల్పముకాదు= సాత్యకి భుజశక్తి 
తక్కువైనది కాదు; అని= అంటూ; సురనికురుంబంబు= దేవతాసమూహం; పొగడుచున్‌= కీర్తిస్తూ; చూచెన్‌= చూచింది. 
తాత్సర్యం: ఓ రాజా! “సాత్యకి భుజబలం తక్కువైంది కాదు. అర్జునుడి భుజశక్తికి సమానమో లేక ఒక్కింత 
ఎక్కువో అవుతుంది” అని దేవతాసమూహం పొగడుతూ చూచింది. 


మ. కురుముఖ్యుండును దోడి సైనికులు. బెక్కుల్‌ దూపు లొక్కుమ్మడిం 

గురియం బిన్నటి నవ్వుతో నతండు తత్మోదండ సూతాశ్వకే 

తురథంబుల్‌ వికలత్వముం బొరయంగా దోర్దర్పదుర్దాంతు. డై 

వెరవుం జేవయు లావునుం దెలిపె నుర్వీనాథ! యా సేనకున్‌. 72 
ప్రతిపదార్థం: ఉర్వీనాథ!= ఓ రాజా! కురుముఖ్యుండును= దుర్యోధనుడును; తోడి సైనికులు= కూడి ఉన్న సేనయు; పెక్కుల్‌ 
తూపులు= పెక్కుబాణాలు; ఒక్కుమ్మడిన్‌ కురియన్‌= ఒక్కసారి (వానవలె) కురియగా; అతండు= సాత్యకి; పిన్నటి నవ్వుతోన్‌= 
చిరునవ్వుతో; తద్‌+ఆ కౌరవుల; కోదండ= విండ్ల్డు; సూత= సారథులు; అశ్చ= గుర్రాలు; కేతు= జెండాలు; రథంబుల్‌= తేరులు; 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


వికలత్వమున్‌+పొరయంగాన్‌= ముక్కలు కాగా; దోర్దర్చ= భుజబలంచేత; దుర్దాంతుండు+ఐ= జయించటానికి సాధ్యంకానివాడయి; 
ఆ సేనకున్‌= ఆ కురుసేనకు; వెరవున్‌= ఉపాయాన్ని; చేవయున్‌= శక్తిని; లావును= బలాన్ని; తెలిపెన్‌= తెలియజేశాడు. 
తాత్సర్యం: ఓ రాజా! దుర్యోధనుడు, అతడి వెంట నున్న సైనికులు ఒక్కుమ్మడిగా పెక్కుబాణాలు కురిపించారు. 
సాత్యకి చిరునవ్వుతో వారి విండ్లను, సారథులను, గుజ్జాలను, పతాకలను, తేరులను, ముక్కలుచేసి, అజేయుడై 
తన భుజబలాన్ని, ఉపాయాన్ని, శక్తిని ఆ సేనకు తెలియజేశాడు. 


వ. అప్పుడు. 73 
తాత్సర్యం: ఆ సమయంలో. 
క. కదిసి నరేంద్రుడు సూతుని । మదమును దురగముల యుబ్బు మానిచి నిశిత 

ప్రదరముల నతని యంగము । పొదివె శకుని దోడుపడ(గ భుజబల మలరన్‌. 74 


ప్రతిపదార్థం: నరేంద్రుండు= సుయోధనుడు; కదిసి= చేరి; సూతుని మదమును= సారథి దర్శాన్ని; తురగముల ఉబ్బున్‌= 
గుర్రాల ఉత్సాహాన్ని; మానిచి= మానివేసి; నిశిత ప్రదరములన్‌= వాడి అయిన బాణాలతో; భుజబలము+అలరన్‌= భుజశక్తి 
వికసించగా; శకుని తోడుపడంగన్‌= శకుని సహాయంకాగా; అతని అంగమున్‌ పొదివెన్‌= అతడి శరీరమును [క్రమ్ముకొన్నాడు. 


తాత్సర్యం: శకుని తనకు సహాయపడగా తన భుజబలం అతిశయించగా దుర్యోధనుడు సాత్యకిని సమీపించి, 
అతని సారథి గర్వాన్ని, గుర్రాల ఉత్సాహాన్ని తగ్గించి వాడి బాణాలతో అతడి శరీరాన్ని కప్పివేశాడు. 


వ. పాొదివిన నొదవిన కోపంబు నాటోపంబున. 75 
ప్రతిపదార్హం: పొదివినన్‌= కప్పివేయగా; ఒదవిన= కలిగిన; కోపంబు+ఆటోపంబునన్‌= కోపము యొక్క వేగిరపాటుతో 
తాత్సర్యం: అట్టు కప్పివేయగా కలిగిన కోపం యొక్క వేగంతో. 

౧m 


మ. ధరణీనాథ! మురాంతకానుజు(డు గాంధారేశు చాపంబునుం 
గురువంశాగ్రణి సూతుకంఠము నతిక్రూరాస్తపాతంబునం 
గరమాశ్చర్యము గాగ ద్రుంచినం దురంగస్తోమ మా మేదినీ 
శ్వరు తే రచ్చటు వాయ నీడ్డికొని పెల్లంబాటి దుర్వారమై. 76 


ప్రతిపదార్థం: ధరణీనాథ!= ఓ రాజా! (ధృతరా్ట్రా!); మురాంతక+అనుజుండు= సాత్యకి; గాంధార+ఈశు చాపంబునున్‌= శకుని 
వింటిని; కురువంశ+అ(గ్రణి సూతుకంఠమున్‌= దుర్యోధనుడి సారథికుత్తుకను; అతి [క్రూర+అస్త్రపాతంబునన్‌= మిక్కిలి 
తీవ్రమయిన బాణాలను కురిపించటంచేత (వాడి బాణాలను వర్షపాతంవలె వేశాడని భావం); కరము= మిక్కిలి; ఆశ్చర్యముకాంగన్‌= 
మిక్కిలి వింత గొల్సేటట్టు; త్రుంచినన్‌= నరకగా; తురంగ స్తోమము= గుర్రాల సమూహం (తేరు గుర్రాలు); ఆ మేదినీశ్వరుతేరున్‌= 
ఆ రాజుతేరును (దుర్యోధనుడి తేరును); అచ్చటు పాయన్‌= ఆ చోటును పాసిపోవటానికి; ఈడ్చికొని= లాగికొని; దుర్వారము+ఐ= 
అడ్డుకొనరానట్టుగా; పాటెన్‌= పరుగెత్తింది. 

తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ! సాత్యకి, శకుని విల్లునూ, దుర్యోధనుడి సారథి కుత్తుకనూ మిక్కిలి 
భయంకరమైన బాణాలతో, చూచేవారు ఆశ్చర్యపడేటట్టుగా (త్రుంచివేశాడు. దుర్యోధనుడి తేరి గుర్రాలు అతని 
తేరును అడ్డుకొనటానికి వీలులేని విధంగా అక్కడి నుండి లాగి కొని వెళ్ళాయి. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 449 


వ. ఇత్తెబింగునం బాటిన. 77 
తాత్సర్యం: ఈ విధంగా పరుగెత్తగా. 
క తమ్ములు దొరలును నేపథటి । యమ్మనుజాధిపునిపజ్జ కరుగుటయును సై 

న్యమ్ము వెబిచటిచి విచ్చిన । నెమ్మది. దన యరుగు దెస శినిప్రభు( డరిగెన్‌. 78 
ప్రతిపదార్థం: తమ్ములున్‌= తన తమ్ములును; దొరలును= నాయకులును; ఏపు+అటీ= శక్తి ఉడిగి; ఆ+మనుజ+అధిపుని 
పజ్జకున్‌= ఆ రాజు (ప్రక్కకు; అరుగుటయును= వెళ్ళగా; సైన్యమ్ము= సేన; వెణచణచి= భయపడి; విచ్చినన్‌= విడి పోగా; శిని 
ప్రభు(డు= సాత్యకి; తన అరుగుదెసన్‌= తాను వెళ్ళే దిక్కుకు; నెమ్మదిన్‌= నెమ్మదిగా; అరిగెన్‌= వెళ్ళాడు. 
తాత్సర్యం: (దుర్యోధనుడి) తమ్ములు, సేనానులు బలం ఉడిగి దుర్యోధనుని కౌరవసైన్యం భయపడి (ప్రక్కకు 
వెళ్ళగా చెల్లాచెదరైపోగా, సాత్యకి తాను వెళ్ళుతున్న వైపు వెళ్ళాడు. 
వ. అనిన విని యాంబికేయుండు సంజయున కి ట్లనియె. 79 
ప్రతిపదార్థం: ఆంబికేయుండు= అంబికయొక్క కుమారుడు, ధృతరాష్ట్రుడు 
తాత్సర్యం: అనగా సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు: 


క. “పులికి బసులు వాటిన క్రియ | నలవు( జలము సిగ్గు విడిచి య ట్లొక్కని కో 

ల్తల కోర్వక విటిగిన పు । త్రుల నే మని విందు నేను రోయక యింకన్‌?' 80 
ప్రతిపదార్థం: పులికిన్‌ పసులు పాణిన (క్రియన్‌= పులిని చూచి పశువులు పర్వెత్తినట్టుగా; అలవున్‌= బలమును; చలమున్‌= 
పట్టుదలను; సిగ్గున్‌= సిగ్గును; విడిచి= వదలివేసి; అట్టు= ఆ మాదిరిగా; ఒక్కని= ఒకనియొక్క; కోల్తలకున్‌= ఎదురు దాడికి; 
ఓర్వలేక= ఓపలేక; విజీగిన= ఓడిపోయిన; పుత్రులను= కొడుకులను (గురించి); ఇంకన్‌= ఇకమీదట; ఏను= నేను; రోయక= 
అసహ్యించుకోకుండా; ఏమని విందున్‌?= ఏమి గొప్పగా వినగలను? 
తాత్సర్యం: 'ఒక్కడి బాణాలకు ఆ విధంగా పులిని చూచి పరుగెత్తే పశువులమాదిరి సిగ్గూ, బిడియమూ, పట్టుదలా, 
బలమూ వదలి పరుగెత్తిన కురు కుమారుల ఓటమికి అసహ్యపడకుండా ఇంకా ఏమని వినగలను? 


క అనుడు నత. డవ్విభుని కి | ట్లను 'నీవును నగ్రసుతుండు నవినయములు సే 

సిన బాటిల్లిన యాపద । వినకుండ(గ వశమె? మీదు విను తెలియంగన్‌. 81 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అతండు= ఆ సంజయుడు; ఆ విభునికిన్‌= ఆ ధృతరాష్ట్రుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; నీవును+అ([గ్రసుతుండును= నీవూ, నీ పెద్దకొడుకూ (దుర్యోధనుడును); అవినయములు= నీతిమాలిన పనులు; చేసినన్‌= 
చేయగా; పాటిల్లిన= కలిగిన, ఆపద= కష్టాన్ని; వినకుండ(గన్‌ వశమె?= వినకపోవటానికి సాధ్యమా?; తెలియంగన్‌= స్పష్టంగా 
(తెలిసేటట్టుగా); మీందు విను= ఆ పై కథను వినుము. 
తాత్పర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్టా అన్నాడు. 'నీవూ నీ పెద్దకొడుకూ చేసిన అవినీతివలన కలిగిన 
ప్రమాదాలను వినకుంటే ఎలా? ఆ మీద జరిగిన కథను వినుము. 


విశేషం: ఈ పద్యంలో సంజయుడు ఈ కలుగుతూ ఉన్న (ప్రమాదాలను ధృతరాష్ట్ర దుర్యోధనుల అవినీతి ఫలితాలుగా 
తెలియజెప్పాడు. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు గాసి యై కోపించి నీ కొడుకు పురికొల్ప నంబష్ట టేంకణ పారద ప్రముఖ దేశంబుల బలంబులు 
దుశ్యాసన పురస్సరంబుగా రయంబునం జని సాత్యకిం జుట్టుముట్టిన నా జెట్టిమగండు నిజభుజ 
విక్రమాటోపంబునకుం బాటవంబు దలకొల్పిన. 82 


ప్రతిపదార్థం: అట్టు గాసి ఐ= ఆ విధంగా కష్టపడి; కోపించి= కోపం చేసికొని; నీకొడుకు= నీ కొడుకైన దుర్యోధనుడు; పురికొల్పన్‌= 
(్రేరేపించగా; అంబస్ట టేంకణ, పారద ప్రముఖ= ఈ పేర్చుగల; దేశంబుల బలంబులు= దేశాల సైన్యాలు; దుశ్శాసన 
పురస్సరంబుగాన్‌= దుశ్చాసనుడిని ముందుపెట్టుకొని; రయంబునన్‌+చని= శీఘ్రంగా వెళ్ళి; చుట్టుముట్టినన్‌= చుట్టూ (క్రమ్ముకోగా; 
ఆ జెట్టిమగండు= వీరశ్రేష్టుడు; నిజభుజ విక్రమ+ఆటోపంబునకున్‌= తన భుజబల విజృంభణానికి; పాటవంబు తలకొల్పినన్‌= 
నైపుణ్యం పూనిక కలిగించగా. 

తాత్సర్యం: నీ సైనికులు, కుమారులు ఓడిపోగా, కోపంతో నీ కొడుకు దుర్యోధనుడు పురికొల్పగా, అంబష్ట 
టేంకణ, పారద మొదలైన దేశాల సైన్యాలు దుశ్ళాసనుడిని ముందుంచుకొని వేగంగా సాత్యకిని చుట్టుముట్టగా, 
సాత్యకి, తన భుజబల విజృంభణానికి నైపుణ్యాన్ని కల్పించి పోరు సాగించాడు. 


మ. విటిగెం బెక్కురథంబు; లొక్క మొగి నుర్విం గూలె శుండాలముల్‌; 
దటచఛై రాలె దురంగమావయవ సంతానంబు; లింతింత లై 
కుటుకుల్‌ గట్టి భటాంగకంబులు రణక్షోణిం బ్రవాహంబు లై 
పటిచెన్‌ నెత్తురు భూతకోటి విహరింపం బ్రస్తుతింపన్‌ సురల్‌. 83 


ప్రతిపదార్థం: విజిగెన్‌+పెక్కురథంబులు= పెక్కుతేర్గు విరిగినవి; ఒక్క మొగిన్‌= ఒక్కవరుసగా; శుండాలముల్‌= ఏనుగులు; 
ఉర్విన్‌+కూలెన్‌= భూమిమీద పడ్డాయి (అనగా చనిపోయాయి); తురంగమ+అవయవ, సంతానంబులు= గుర్రాల శరీరపు భాగాలు; 
తబిచై= విస్తారంగా; రాలెన్‌= రాలిపోయాయి (అనగా పడిపోయాయి); భట+అంగకంబులు= సైనికులయొక్క శరీరాలు; 
ఇంతింతలు+ఐ= చిన్న చిన్న ముక్కలుగా; కుణుకుల్‌+కట్టెన్‌= రాశులు కట్టాయి (కుప్పలుగా అయినవి); రణక్షోణిన్‌= 
యుద్దభూమిలో; భూతకోటి= పిశాచాల సమూహం; విహరింపన్‌= తిరగగా; సురల్‌ ప్రస్తుతింపన్‌= దేవతలు కీర్తించగా; నెత్తురు= 
రక్తము; ప్రవాహంబులు+ఐ+పటుచెన్‌= ప్రవాహంగా పారింది. 

తాత్సర్యం: సాత్యకి భుజాటోపానికి అనేక రథాలు విరిగిపోయాయి, ఏనుగులు ఒక వరుసగా భూమిమీద 
కూలాయి; గుర్రాల శరీరాలు చిన్న ముక్కలై విస్తారంగా నేలరాలాయి, భటుల శరీరాలు యుద్దరంగంలో 
రాసిపోసినట్టయ్యాయి, నెత్తురు ప్రవహిస్తూ ఉండగా, పిశాచసమూహం విహరించగా, దేవతలు కీర్తించగా 
(సాత్యకి యుద్దం సాగింది). 


దుశ్శాసనుడు సాత్యకితో యుద్దంబు సేసి సాటీపోవుట (సం. 7-97-29) 


క. రోషమున దుస్ససేనుండు | పాషాణప్రథన నిపుణ పార్వతికతతిన్‌ 

బీషణముగ( గవియింప జి । గీషం బొదువుటయు. జూడ్మి( గెంపారంగన్‌. 84 
ప్రతిపదార్థం: దుస్ఫసేను(డు= దుశ్శాసనుడు; రోషమునన్‌= రోషంతో; పాషాణ ప్రథన నిపుణ= రాళ్ళ యుద్దంలో నేర్పరులైన; 
పార్వతిక తతిన్‌= కొండజాతివారిని; భీషణముగన్‌= భయంకరంగా; కవియింపన్‌= ఆ(క్రమింపచేయగా; జిగీషన్‌= జయేచ్చతో; 
పొదువుటయున్‌= క్రమ్ముకొనుటయు; చూడ్కి= తన చూపు; కెంపారంగన్‌= ఎగర్రబడగా (అనగా కోపం కలుగగా). 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 451 


తాత్పర్యం: దుశ్శాసనుడు కోపంతో రాళ్ళ యుద్దంలో నేర్చరులైన కొండజాతివారిని భయంకరంగా ప్రేరేపించాడు. 
జయాశతో వారు (క్రమ్ముకోగా సాత్యకి చూపు ఎర్రబడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క శినివరుండాటా లెల్లను । దునియలుగా నేయ మగిడి తొరంగుచు నవి వై 
చినవారిన నొప్పింప6గ । గనుకని నమ్య్మూ(క విచ్చి. గౌరవనాథా! 85 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ కురురాజా!; శినివరుండు= సాత్యకి; ఆ జాలు+ఎల్లను= ఆ రాళ్ళన్నిటిని; తునియలుగాన్‌+ఏయన్‌= 
ముక్కలు చేయగా; మగిడి= మరల; తొరంగుచున్‌= వాలుచూ; అవి= ఆ రాళ్ళు; వైచిన వారిన్‌+అ= వేసినవారినే; నొప్పింపంగన్‌= 
బాధించగా; కనుకని= సంభ్రమంతో (తొట్రుపాటుతో); ఆ+మూంక= ఆ సైన్యం; విచ్చెన్‌= విరిసిపోయింది. 


తాత్పర్యం: ఓ రాజా! సాత్యకి ఆ రాళ్ళ నన్నింటిని ముక్కలు చేయగా, అవి తిరిగి రాళ్ళు వేసిన వారిపైకి వెళ్ళి 
బాధించగా, ఆ సైన్యం భయంతో విచ్చిపోయింది. 


తే.  విచ్చుటయు నంటందాంకి యవ్వీరుం డంప । వెల్లి. దేల్చిన వెగడంది పెల్లగిల్లి 
యధిప! దుశ్మాసనుండు మొదలైన యోధ | గణము లెల్లను ద్రోణుని కడకు. బఅచె. 86 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; విచ్చుటయున్‌= విడిపోవుటయు; అంటన్‌+తా(కి= తాకునట్టుగా దగ్గరై; ఆ+వీరుండు= ఆ 
సాత్యకి; అంపవెల్లిన్‌= బాణప్రవాహంలో; తేల్చినన్‌= తేల్చగా; వెగడు+అంది= భయపడి; పెల్లగిల్లి= లేచి; దుశ్చాసనుడు మొదలైన 
యోధగణములు+ఎల్లను= దుశ్శాసనుడు మొదలైన యుద్దవీరులసమూహాలన్నీ; ద్రోణుని కడకున్‌= (ద్రోణుడి దగ్గరకు; పజచెన్‌= 
పరుగెత్తెను. 


తాత్పర్యం: ఓ రాజా! వీరుడయిన ఆ సాత్యకి విచ్చిపోయిన సైన్యాన్ని అంటదాకి బాణప్రవాహంలో తేల్చగా భయపడి 
లేచి దుశాసనుడు మొదలైన వీరులసమూహాలన్నీ (ద్రోణుడి దగ్గరకు పరుగెత్తటం జరిగింది. 


వ. _ ఇవ్విధంబున దన చేరువకుం జనిన యా దుశ్శాసనునిం గనుంగొని మున్ను శైనేయు చన్నదెసం బుట్టిన 
యక్కోలాహలం బాకర్ణించుచున్న యగ్గురుం డి ట్లనియె. 87 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; తన చేరువకున్‌= తన దగ్గరకు; చనిన= పోయిన; ఆ దుశ్ళాసనునిన్‌+కనుంగొని= 
ఆ దుశ్చాసనుడిని చూచి; మున్ను= ఇదివరకు; శైనేయు చన్నదెసన్‌= సాత్యకి వెళ్ళిన దిక్కులో; పుట్టిన= కలిగిన; ఆ+కోలాహలంబు= 
ఆ కలకలాన్ని; ఆకర్లించుచున్న= వింటూ ఉన్న; ఆ+గురుండు= ఆ (ద్రోణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ (ప్రకారంగా అన్నాడు. 


తాత్పర్యం: తన దగ్గరకు చేరిన దుశ్ళాసనుడిని చూచి, అంతకుముందే సాత్యకి పోయిన దిక్కులో కలిగిన కలకలాన్ని 
వింటూ ఉన్న [ద్రోణుడు ఇట్లా అన్నాడు: 
క “ఏమి యువరాజ విభునకు । సేమమె? సైంధవుని నేమి సేసె నరుడు? నీ 

వేమిటి కి ట్లీరథిక | స్తోమముతో విటిగి? తెందు( జొచ్చెద వింకన్‌? 88 
ప్రతిపదార్థం: ఏమి= ఏమి; యువరాజ విభునకు సేమమె?= యువరాజైన దుర్యోధనుడు క్షేమంగా ఉన్నాడా?; నరుండు= 
అర్జునుడు; సైంధవునిన్‌= సైంధవుడిని; ఏమి చేసెన్‌?= ఏమి చేశాడు?; నీవు= నీవు (దుశ్ళాసనా! నీవు); ఏమిటికిన్‌= ఏ కారణంగా; 


ఇట్టు= ఈ విధంగా; రథికస్తోమముతోన్‌= సేనానుల వరుసతో; విజిగితి= ఓడిపోయావు?; ఇంకన్‌ ఎందున్‌ చొచ్చెదవు?= ఇంక 
ఎక్కడికి పోతావు? 


452 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ఏమయింది? యువరాజైన దుర్యోధనుడు క్షేమమా? అర్జునుడు సైంధవుడిని ఏమి చేశాడు? నీవు 
ఈ విధంగా ఈ వీరుల సమూహంతో కూడ ఎందుకు ఓడిపోయావు? ఇం కెక్కడికి పోతావు? 
క _ అడుకులు ది న్నట్లగునే? । కడుపున గుట్టెత్తినపుడు గడు బఅచితి నాం 

డొడ లెటు(గక పాండుసుతుల । నుడిగి మడుగ వలసె; నిప్పు డొక సాత్యకిచేన్‌. 89 
ప్రతిపదార్దం: కడుపునన్‌= కడుపులో; కుట్టు+ఎత్తినపుడు= నొప్పి కలిగినప్పుడు; అడుకులు= అటుకులు; తిన్నట్టు+అగునే?= 
తిన్నవిధంగా జొతుందా?; నాండు= వెనుక; ఒడలు+ఎయుంగక= ఒళ్ళు తెలియక; పాండుసుతులన్‌= పాండు కుమారులను; 
కడున్‌= మిక్కిలి; పజచితి= కష్టపెట్టావు; ఇపుడు= ఈ సమయంలో; ఒక సాత్యకిచేన్‌= ఒక సాత్యకి వలన; ఉడిగి= కష్టపెట్టబడి; 
మడుగ వలసెన్‌= అణగిపోవలసి వచ్చింది. 
తాత్పర్యం: కడుపు కుట్టైనపుడు అటుకులు తిన్నట్టుగా వెనుక పాండవులను కష్టపెట్టావు. ఇపుడు ఒక్క సాత్యకి 
చేత కష్టపెట్టబడి అణిగిపోవలసి వచ్చింది. 
విశేషం: అలం: నిదర్శన. 
వ. భీమార్జునుల బారినుండి యేమి గాం గలవా( డ?' వని పలికి యలుక వొడమిన నంత నిలువక. 90 
ప్రతిపదార్థం: భీమా+అర్జ్హునుల, బారినుండి= భీమార్జునుల వలన కలిగే ప్రమాదం నుండి; ఏమి,కాన్‌+కలవాండవు= ఏ మౌతావు?; 
అని; పలికి; అలుక+పొడమినన్‌= కోపం కలుగగా; అంత= అంతటితో; నిలువక= ఆగక 
తాత్పర్యం: భీమార్జునులచేత చిక్కి ఏ మౌతావో అని, కోపంతో (ద్రోణుడు అంతతో ఆగక 
చ. _“మటిచితె యా సభన్‌ భువనమాన్య గుణోత్తర యాజ్ఞసేని నీ 

పటిచిన పాటు? బాండవుల. బల్కిన పల్ములు? నాంటి క్రొవ్వు నే 

డ్రెజియును నెందు బోయె? రణధీరుల వారల నల్ల. జేసి సి 

గ్గతీ తుది; నిట్టు లైతి; తగు నక్కట! తియ్యన గావె ప్రాణముల్‌? 91 
ప్రతిపదార్థం: ఆ సభన్‌= ఆ సభలో (జూదమాడిన సభలో); భువనమాన్య గుణోత్తర= లోకంలో గౌరవించదగిన గుణవిశేషములు 
కలిగిన ఆమెను; యాజ్ఞసేనిన్‌= (ద్రౌపదిని; నీ పజచినపాటు= నీవు కష్టపెట్టిన విధము; ఆ సభన్‌= ఆ సభలో; పాండవులన్‌= 
పాండవులను; పల్కిన పలుకులు?= ఆడినమాటలు?; మజుచితె?= మరిచావా?; నాంటి (కొవ్వు= అప్పటి పొగరుయొక్క; 
ఏడ్తెజయును= ఆ గొప్పతనం; ఎందున్‌+పోయెన్‌?= ఇప్పు డెక్కడికి పోయింది?; రణధీరులన్‌= యుద్దవీరులను; వారలన్‌= 
పాండవులను; అల్లన్‌+చేసి= కోపింప చేసి; సిగ్గు+అణి= సిగ్గువీడి; తుదిన్‌= చివరకు; ఇట్టులు+ఐతి= ఈ విధంగా అయ్యావు 
(ఈ భంగపాటు పడ్డావు); తగున్‌= తగి ఉన్నది; అక్కట!= అయ్యో!; ప్రాణముల్‌= ప్రాణాలు; తియ్యన కావె!= తీపి కదా! 
తాత్సర్యం: ఆ సభలో లోకమాన్య గుణోత్తర అయిన (ద్రౌపదిని అవమానపరచిన విషయం, పాండవులను పలికిన 
మాటలు మరిచావా? అప్పటి కొవ్వు, దర్పం ఇప్పు డెక్కడికిపోయాయి? యుద్దవీరులైన వారికి కోపం కలిగించి, 
సిగ్గువీడి తుదకు ఇట్టయ్యావు. అయ్యో! పాపం! ప్రాణాలు తీపే కదా! 
ఆ. బ్రతుక దలంచితేని బాండునందనులకు । నింక నైనం బుడమి యిచ్చునట్లు 

గాంగ నన్నతోడం గార్యంబుం జెప్పు మ । వ్వెడంగు భీష్ము బుద్ధి వినక చెడియె! 92 


ప్రతిపదార్థం: బ్రతుకన్‌+తలంచితేని= బ్రతికి ఉండటానికి ఇష్టముంటే; పాండునందనులకున్‌= పాండుకుమారులకు; ఇంకన్‌+ఐనన్‌= 
ఇప్పటికైనా; పుడమి ఇచ్చునట్టుగాంగన్‌= రాజ్యం ఇచ్చేటట్టుగా; అన్నతోడన్‌= నీ అన్న అయిన సుయోధనుడితో, కార్యంబున్‌ 
చెప్పుము= చేయవలసిన పనిని చెప్పుము; ఆ+వెడంగు= ఆ వెర్రివాడు (దుర్యోధనుడు); భీష్ముబుద్దిన్‌= భీష్ముడి సలహాను; వినక= 
వినకుండా; చెడియెన్‌= చెడిపోయాడు. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 453 


తాత్సర్యం: బ్రతుకుమీద ఆశ ఉంటే ఇప్పటికైనా పాండుకుమారులకు రాజ్యాన్ని ఇచ్చేటట్టుగా, చేయవలసిన పనిని 
మీ అన్నతో చెప్పుము. ఆ అవివేకి భీష్ముడి మాట వినక చెడిపోయాడు. 


వ. ఇట్లు సేయంజాల వైతేని. 93 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చేయన్‌+చాలవు+ఐతి+ఏని= చేయలేని వాడవైతే 
తాత్సర్యం: ఈ విధంగా చేయలేకపోతే, 


క. ఎటు వోవ వచ్చు? నిను ముం । దట నిడుకొని పోరనున్న తగు రాజుల నె 

కృటం దోలెడి సాత్యకి నీ । వట దటుముదు గాక! యొదుంగ నగునే నీకున్‌?” 94 
ప్రతిపదార్థం: ఎటు పోవవచ్చున్‌?= ఎక్కడికి పోదగును?; నినున్‌ ముందటన్‌ ఇడుకొని= నిన్ను ముందుగా పెట్టుకొని; పోరన్‌= 
యుద్దం చేయగా; ఉన్న= ఉన్నటువంటి; తగురాజులన్‌= తగిన దొరలను; సాత్యకి; ఎక్కట= ఒక్కడుగా; తోలెడి= 
తరుముతున్నాడు; నీవున్‌= నీవు కూడా; అట తణుముదు గాక= ఆ దిక్కులో తరిమి వేయుదువు గాక; నీకున్‌= నీకు; ఒదుంగ 
నగునే?= అణగిపోవచ్చునా? 
తాత్పర్యం: నిన్ను ముందు పెట్టుకొని యుద్దానికై ఉన్న రాజులను సాత్యకి ఒకడే తరుముతూ ఉన్నాడు. నీవు 
కూడ అక్కడ శత్రువులను తరుము. అట్లా తరుమక అణగి పోవచ్చునా? 


క. అనుటయు నతండు వినియును । వినని చెవులు సేసి మగుడ విక్రమమునకున్‌ 
గొనకొని యేమియు. బలుకక । చనియె శిని ప్రవరుపజ్జ సమరంబునకున్‌. 95 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అతండు= ఆ దుళ్ళాసనుడు; వినియును= విన్నప్పుటికినీ; వినని చెవులు చేసి= 
చెవిలో వినబడనట్టుగా నటించి; మగుడన్‌= మరల; విక్రమమునకున్‌= విజృంభించటానికి; గొనకొని= పూనుకొని; ఏమియున్‌ 
పలుకక= బదులేమీ చెప్పక; శినిప్రవరు పజ్జన్‌= సాత్యకి దిక్కుకు; సమరంబునకున్‌= యుద్దానికి; చనియెన్‌= వెళ్ళాడు. 
తాత్పర్యం: (ద్రోణుడి మాటలు విని, విననట్లుగా దుశ్శాసనుడు ఏమీ బదులు చెప్పక సాత్యకి వెపు యుదానికె 
౧ మా థ ఆ 
మరల శౌర్యంతో పూనుకొని వెళ్ళాడు. 
వ. తదనంతరంబ యాచార్యుం డవార్యదోర్వీర్యంబు మెజియం దటిమి మెటుంగు వాలమ్ముల వేండిమి 
సూపిన. 96 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబ= ఆ తరువాత; ఆచార్యుండు= (ద్రోణుడు; అవార్య= అడ్డుకొనసాధ్యంకాని; దోః+వీర్యంబు= 
భుజ పరాక్రమము; మెరయన్‌= (ప్రకాశించగా; తటీమి= శత్రు సైన్యాన్ని తరుమగొట్టి; మెణుంగు,వాలు+అమ్ముల= మెరుస్తున్నవాడి 
బాణాల యొక్క; వేండిమి= వేడిని; చూపినన్‌= చూపగా 
తాత్సర్యం: ఆ తరువాత ద్రోణాచార్యుడు అడ్డుకొనటానికి వీలు లేని భుజబలం ప్రకాశించగా శత్రుసైన్యాలను 
తరుముతూ - మెరిసే వాడిబాణాల వేడి చూపించగా. 


శా. _ పాండుక్షావరసూను సైన్యములు దర్పం బేదుడున్‌ వీరకే 
తుం డుగ్రంబున( దాంకి యగ్గురుని సూతున్‌ నొంచి యేనమ్ము లు 
ద్దండుం డై తను వాడ నేయుటయు నాతం డల్లి దీప్తోజ్వల 
చ్చండాస్ర్రంబున( గూల్చై నా ద్రుపదసంజాతున్‌ మహోదగ్రతన్‌. 97 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాండుక్ష్మావరసూను సైన్యములు= పాండురాజు కుమారుని సేనలు; దర్పంబు+ఏదుడున్‌= గర్వం నళించగా; 
వీర కేతుండు= వీరకేతుడనేవాడు; ఉగ్రంబునన్‌= కోపంతో; తాంకి= తలపడి; ని+గురుని= ఆ ద్రోణుడిని; సూతున్‌= సారథిని; 
నొంచి= నొప్పించి; ఏను+అమ్ములు= ఐదు బాణాలు; ఉద్దండుండు+ఐ= అతిశయించినవాడై; తను వాడన్‌+ఏయుటయున్‌= 
ఒంటిమీద నాటగా కొట్టటంతో; ఆతండు= ద్రోణుడు; అల్లి= కోపించి; దీప్త+ఉజ్ఞ్యలత్‌+చండ+అ స్రంబునన్‌= ప్రకాశిస్తూ ఉండే 
తీవ్రమయిన బాణంతో; మహా+ఉద(గ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; ఆ (ద్రుపద సంజాతునిన్‌= ఆ (ద్రుపదుడి కుమారుడిని 
(వీరకేతుని); కూల్చెన్‌= చంపాడు. 

తాత్సర్యం: (ద్రోణుడి బాణాల తాకిడికి) (శ్రేష్టుడైన పాండు రాజు కుమారుని సైన్యాలు గర్వాన్ని కోత్ఫొనగ్నా 
వీరకేతుడు ఆచార్యుడి సారథిని వాడి బాణాలతో నొప్పించాడు. ఆ దద్రుపదపుత్రుడిని ఆచార్యుడు ప్రకాశించే 
తీవ్రమైన వాడి బాణంతో కూల్చాడు. 


వ. ఇట్లు వీరకేతుండు వడినం గినిసి యతని యన్నలుందమ్ములు నగు చిత్రకేతుండును సుధన్వుండును 
జిత్రవర్మయు జిత్రరథుండును ద్రోణురథంబు బాణమయంబు సేసిన నతండు. 98 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వీరకేతుండు పడినన్‌= వీరకేతుడు చనిపోగా; కినిసి= కోపించి; అతని అన్నలున్‌ తమ్ములున్‌= 
వాని అన్నదమ్ములు; అగు= అయిన; చిత్రకేతుండును, సుధన్వుండును, చిత్రవర్మయు, చిత్రరథుండును= ఈ పేరులు కలవారు; 
'రోణురథంబు= (ద్రోణుడి తేరును; బాణమయంబు చేసి= బాణాలతో ముంచివేయగా; అతండు= ఆ ద్రోణుడు. 
తాత్పర్యం: వీరకేతుడు పడిపోగా ఆతడి సోదరులు చి(త్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ, చిత్రరథుడు అనేవారు 
(ద్రోణాచార్యుడి తేరును బాణాలతో ముంచారు. దాని కాతడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వారల రథ్యంబుల. ద । త్సారథులం బొడ వడంచి ధర దొరగించెన్‌ 
వారిశిరంబులు పువ్వు ల । వారణమెయి డుల్లు గంధవహుండుం బోలెన్‌. 99 
ప్రతిపదార్థం: (ఆ ద్రోణుడు) వారల రథ్యంబులన్‌= చిత్రకేతు మొదలగు వారి గుర్రములను; తద్‌+సారథులన్‌= వారి 
సారథులను; పొడవు+అడంచి= నాశంచేసి; ధరన్‌= భూమిమీద; వారి శిరంబులు= ఆ నలుగురి తలలు; పువ్వులన్‌= పూలను; 
అవారణ మెయిన్‌= అడ్డులేక; డుల్చు= రాల్చు; గంధవహుండున్‌+పోలెన్‌= వాయుదేవుడి వలె; తొరణగించెన్‌= పడేటట్టు చేశాడు. 
తాత్సర్యం: ఆ ద్రోణుడు, చిత్రకేతుడు మొదలయిన నల్గురు సోదరులగుర్రాలను, సారథులను చంపి, 
అడ్డులేకుండా వాయుదేవుడు పూలను రాల్చినట్టు వారి తలలను భూమిమీద పడేటట్లుచేశాడు. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుండు గెంజాయ రంజిల్లు కన్నులం గన్నీ రొలుకం గవిసి కుంభసంభవు 
నురంబునం గ్రూర నారాచంబులు నొనిపిన మనమూ(కలు హాహాకారంబు€ లెసంగ నతండు మూర్షిల్లిన 
న ప్పాంచాలవరుండు. 100 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆలోకించి= చూచి; ధృష్టద్యుమ్నుండు; కెంజాయ రంజిల్లు కన్నులన్‌= ఎర్రని రంగుతో 
కూడిన కన్నులతో (కోపంతో); కవిసి= మీదకు దూకి; కుంభసంభవున్‌= (ద్రోణుడిని; ఉరంబునన్‌= రొమ్ముపై; (క్రూర= 
భయంకరమైన; నారాచంబులు= వాడిబాణాలు; చొనిపినన్‌= చొప్పించగా; మనమూ(కలు= మన సైన్యాలు; హాహాకారంబులు= 
దుఃఖసూచకమైన హాహా అను శబ్దాలు; ఎసంగన్‌= అతిశయించగా; అతండు= ద్రోణుడు; మూర్చిల్లినన్‌= మూర్చపోగా; 
ఆ+పాంచాలవరుండు= ఆ పాంచాల దేశీయులలో మొనగాడు (ధృష్టద్యుమ్నుడు). 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 455 


తాత్పర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ సన్నివేశాన్ని చూచి, ఎర్రబారిన కన్నులనుండి కన్నీరు కారుస్తూ. 
కుపితుడై |ద్రోణాచార్యుడిని ఎదుర్కొని, అతడి వక్షంమీద (క్రూరమైన బాణాలను నాటాడు. ఆ దెబ్బకు 
ఆచార్యుడు మూర్చ్శిల్లాడు. మన సేనలు హాహాకారాలు చేశాయి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 
తే. పలకయును వాలునుం గొని యలఘుజవము । మెజియ నేలకు లంఘించి మెటు(గు మెబచి 

నట్లు సని తల గోయుట కప్పళించి । యెగిరె నగ్గురు తేరిపై నేపు మెజియ. 101 


ప్రతిపదార్థం: పలకయును= డాలును; వాలునున్‌+కొని= కత్తిని తీసికొని; అలఘు జవము= గొప్పవేగం; మెజయన్‌= ప్రకాళించగా; 
నేలకున్‌= భూమిపైకి; లంఘించి= దూకి; మెణు(గు= మెటుపు; మెజచినట్టు= వెలిగేటట్టుగా; చని= వెళ్ళి; తలకోయుటకున్‌= 
(ద్రోణుడి) తల నరకుటకు; అప్పళించి= ప్రయత్నించి; ఆ+గురుతేరిపైన్‌= ఆ గురుడి తేరుమీదకు (ద్రోణుడి తేరు మీదకు); 
ఏపు మెజయన్‌= దర్పం ప్రకాశించగా; ఎగిరెన్‌= ఎగశాడు. 


తాత్పర్యం: (ధృష్టద్యుమ్నుడు) కత్తిని, డాలును తీసికొని సాటిలేని శక్తితో ప్రకాశిస్తూ భూమిపైకి దూకి, మెరుపు 
మెరసినట్టు (క్షణంలో) వెళ్ళి, ద్రోణుడి తల నరికే ప్రయత్నంతో దర్పంతో అతడి తేరుమీదకు ఎగిరాడు. 


వ. అంతటం దెలిసి యాచార్యుండు ధైర్యధురంధరుండై యెదురు గదియంబడినప్పటికి సాధనంబు లగు 
జేనకొలంది తూపుల నతని నొప్పించినం గడు(దురులు గబిచిన వెగడు పడునట్లు మొగతిరిగి యా 
ద్రుపదనందనుండు నిజస్యందనంబునకు వచ్చి విల్లు గొని పెల్లేసిన. 102 


ప్రతిపదార్థం: అంతటన్‌+తెలిసి= ఆ మీద ఒళ్ళు తెలిసి (మూర్చనుండి తేరుకొని); ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ధైర్యధురం 
ధరుండు+ఐ= ధైర్యభారమును వహించినవాడై; ఎదురు కదియన్‌+పడిన+అప్పటికిన్‌= ఎదుర్కొన్న ఆ _ సమయానికి; 
సాధనంబులు+అగు= సాధనము లయిన; జేనకొలందితూపులన్‌= జేనెడు పరిమాణం గల బాణాలతో; అతనిన్‌+నొప్పించినన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడిని బాధించగా; కడుందురులు= కందిరీగలు; కజచినన్‌= కుట్టగా; వెగడుపడునట్లు= తల్లడిల్లేటట్టు; మొగ తిరిగి= 
వెను తిరిగి; ఆ ద్రుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; నిజస్యందనంబునకున్‌= తన తేరికి; వచ్చి; విల్లు కొని= వింటిని 
తీసికొని; పెల్టు+ఏసినన్‌= ఎక్కువగా బాణాలు వేయగా. 


తాత్సర్యం: మూర్చనుండి తేరుకొని, ద్రోణుడు ధైర్యంతో ఎదుర్కొనినప్పుడు అప్పటికి చేతి కందిన సాధనాలయిన 
జానెడు పొడవు బాణాలతో ధృష్టద్యుమ్నుడిని బాధించగా, కందిరీగలు కరిచినట్టుగా బాధపడి వెనుతిరిగి, తన 
తేరిమీదకు వచ్చి విల్లందుకొని విస్తారంగా బాణాలు వేయగా. 


విశేషం: అలం: ఉపమ. 
క. గురు€ డతని సూతు( దునుముడు. । దురగములు రథంబు ననికి దొల6గ6€ దిగువ నా 
ధరణీసురోత్తముండు బం । ధుర పాండవ సైన్య సమితి దోలెం బెలుచన్‌. 103 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; అతని సూతున్‌= ఆ ధృష్టద్యుమ్నుడి సారథిని; తునుముడున్‌= డత్రుంచగా (చంపగా); 
తురగములు= గుర్రాలు; రథంబున్‌= తేరును; అనికిన్‌= యుద్దానికి; తొలంగన్‌= తొలగిపోయేటట్టు; తిగువన్‌= లాగగా; ఆ 
ధరణీ సుర+ఉత్తముండు= ఆ (బ్రాహ్మణ శ్రేష్టుడు; బంధుర= దట్టమైన; పాండవ= పాండవులయొక్క; సైన్యసమితిన్‌= 
సేనాసమూహాన్ని; పెలుచన్‌= కోపంతో; తోలెన్‌= తరిమాడు (పశువులను తోలిన విధంగా తరిమాడు). 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి సారథిని చంపాడు. గుర్రాలు తేరును యుద్ధరంగం నుండి తొలగిపోయేటట్టు 
లాగాయి. అప్పుడు ఆ భూసురశ్రేష్టుడు దట్టమైన పాండవ సేనాసమూహాన్ని కోపంతో త్వరగా తరిమివేశాడు. 


క. కలశజుని తెంపు. బెంపును | బలిమియునుం జూచి యపుడు పాండునృప తనూ 
జుల దెస సైనికు లెవ్వరు । నలపు మెటిసి కడ(గ( జాల రైరి నరేంద్రా! 104 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా!; కలశజుని= ద్రోణుడి; తెంపున్‌= సాహసాన్నీ; పెంపును= గొప్పతనాన్నీ; బలిమియునున్‌+చూచి= 
బలమునూ చూచి; అపుడు= ఆ సమయాన; పాండున్నప తనూజుల దెస= పాండురాజు కుమారుల దిక్కు; సైనికులు+ఎవ్వరున్‌= 
ఏ సైనికులూ కూడా; అలవు మెజసి= బలం ్రకాశింపజేసి; కడంగన్‌+చాలరైరి= పూనుకొనలేకపోయారు. 


తాత్సర్యం: (ద్రోణుడి తెంపును, సాహసాన్నీ, బలాన్నీ చూచిన పాండవ సైనికులెవ్వరూ సాహసంతో ద్రోణుడి 
దిక్కుకు వెళ్ళలేకపోయారు. 


వ. అట్టి యెడ. 105 
తాత్పర్యం: అటువంటి సమయంలో. 


ఆ. అవ్విధమున( బల్కియాచార్యు( డట పుచ్చ । నరిగి దుస్ససేను. డాశిని ప్ర 
వీరు. దాకుటయును గౌరవపతి ద్రిగ । ర్తుని బలంబు( బనిచె. దోడువడ(గ. 106 


ప్రతిపదార్థం: ఆ+విధమునన్‌= ఆ (ప్రకారంగా; పల్కి= మాటాడి; ఆచార్యు(డు+అటపుచ్చన్‌= ద్రోణాచార్యుడు అటు పంపగా; 
దుస్ససేనుండు= దుశ్ళాసనుడు; అరిగి= వెళ్ళి, ఆ శిని ప్రవరున్‌= ఆ శినివంశవీరుడిని(సాత్యకిని; తాకుటయును= 
ఎదుర్కొనటమూ; కౌరవపతి= దుర్యోధనుడు; తోడుపడ(గన్‌= సహాయపడగా; (దుశ్చాసనుడికి సహాయంకాగా); (త్రిగర్తుని 
బలంబున్‌= (త్రిగర్త దేశసైన్యాన్ని; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: (సంజయుడు ధృతరాష్ట్రుడితో) ఆ విధంగా చెప్పి, ఇంకా ఇట్టా చెప్పాడు. ద్రోణాచార్యుడు దుశ్చాసనుడిని 
సాత్యకిపైకి పంపాడు. ఆ దుళ్ళాసనుడికి సాయంగా దుర్యోధనుడు (త్రిగర్తదేశ సేనను పంపాడు. 


వ. ఆసంశప్తకులలో దండిమగలు మూండువేల రథంబులవారు బెట్టు గిట్టిన నా వృష్టివీరుండు పంచశత ముఖ్య 
రథికులం బంచత్వంబు నొందించి, పెజలిచతురంగ బలంబుల నెత్తుట జొత్తిల్లం జేసిన, నా త్రిగర్త సైన్యంబు 
దైన్యంబు నొంది ద్రోణు దెసకుం బటిచినం బోవక యువరాజు శైనేయుతోడ నానానిశిత శరంబుల దురంబు 
సేయ నతండు. 107 


ప్రతిపదార్థం: ఆ సంశప్తకులలో= ఆ సంశప్తక తెగవారిలో; దండిమగలు= మేటి మొనగాండ్రు; మూండువేల రథంబులవారు= 
మూడువేల సంఖ్యగల రథికులు; బెట్టుగిట్టినన్‌= విజృంభించి సమీపించగా; ఆ వృష్టివీరుండు= ఆ యాదవవీరుడు (సాత్యకి); 
పంచశత ముఖ్యరథికులన్‌= అయిదువందల మంది ముఖ్య రథికులను; పంచత్వంబున్‌+ఒందించి= చంపి; పెజు= ఇతర; చతురంగ 
బలంబులన్‌= చతురంగ బలాలను (రథ గజ తురగ పదాతులను); నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిల్లన్‌= మునుగగా; చేసినన్‌= 
చేయగా; ఆ త్రిగర్త సైన్యంబు= ఆ త్రిగర్త దేశపు సేనలు; దైన్యంబున్‌+ఒంది= డిల్లపడి (దీనత్వమును పొంది); ద్రోణుదెసకున్‌= 
ద్రోణుడున్న దిక్కునకు; పజచినన్‌= తరుమగా; పోవక= పోకుండా; యువరాజు= దుశ్శాసనుడు; శైనేయుతోడన్‌= సాత్యకితో; 
నానానిశిత శరంబులన్‌= అనేకము లయిన వాడిబాణాలతో; దురంబు చేయన్‌= యుద్దం చేయగా; అతండు= ఆ సాత్యకి. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 457 


తాత్సర్యం: సంశప్తకులలో (త్రిగర్త దేశీయులైన మేటి మొనగాం|డ్రు రథికులు మూడువేలమంది విజృంభించి 
మీదికి రాగా, ఆ వృష్టివీరుడయిన సాత్యకి అయిదు వందలమందిని హతమార్చాడు. మిగిలిన చతురంగ 
బలాలను నెత్తుట ముంచాడు. దానితో ఆ త్రిగర్త సైన్యం దీనత్వాన్ని పొంది (ద్రోణుడి దెసకు పరుగెత్తిపోయింది. 
అయినా తాను పోకుండా దుళ్ళాసనుడు, సాత్యకితో నానా విధాలయిన వాడి బాణాలతో యుద్దం చేశాడు. 
దానికి సాత్యకి. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుళ్ళాసను(డు సాత్యకితో యుద్దంబు సేసి యోడుట (సం. 7-99-28) 


క. ధనువు దునిమి నవ్విన, నీ తనయుడు పటు శక్తి వైచె. దలంకక యది ప 
ల్లునియలుగ( జేసి సాత్యకి; విను మాతం డతని నొండు విలు గొని నొంచెన్‌. 108 


ప్రతిపదార్థం: ధనువు తునిమి= వింటిని త్రుంచివేసి; నవ్వినన్‌= నవ్వగా; నీ తనయుండు= నీ కొడుకు; తల(కక= జంకకుండా; 
పటుశక్తి వైచెన్‌= తీవ్రమయిన శక్ష్యాయుధాన్ని వేశాడు; అది= ఆ శక్తిని; సాత్యకి; పల్‌+తునియలుగన్‌+చేసెన్‌= అనేకములయిన 
ముక్కలుగా చేశాడు; వినుము= (ఆ మీద) వినుము; అతండు= ఆ దుశ్ళాసనుడు; అతనిన్‌= ఆ సాత్యకిని; ఒండు విలు కొని= 
వేరొక వింటిని తీసికొని; నొంచెన్‌= బాధపెట్టాడు. 


తాత్సర్యం: సాత్యకి దుశ్శాసనుడి విల్లును (త్రుంచి నవ్వాడు. నీ కొడుకు వెనుకాడక, తీవ్రమయిన శక్తిని వేశాడు. 
దాని నాతడు సెక్కు ముక్కలు చేశాడు. అందు కాతడు వేరొక విల్లును తీసికొని సాత్యకిని బాధించాడు. 


ఆ. అలిగి కృష్ణుతమ్ము. డతని చాపంబును । సూతు( దురగములను గేతనంబు( 
దునిమి సొగయ నేసియును భీమసేను ప్ర । తిజ్ఞ దలంచి చంప దెగక చనియె. 109 


ప్రతిపదార్థం: కృష్ణు తమ్ముండు= సాత్యకి; అలిగి= కోపించి; అతని చాపంబును= దుశ్శాసనుడి వింటిని; సూతున్‌= సారథిని; 
కేతనంబున్‌= ధ్వజమును (జెండాను); తునిమి= ఖండించి; సొగయన్‌ ఏసియును= మూర్చిల్టునట్టు కొట్టినప్పటికిని; భీమసేను 
ప్రతిజ్ఞ= భీముడి శపథాన్ని; తలంచి= తలచుకొని; చంపన్‌+తెగక= చంపే సాహసం చేయక; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకి కోపించి దుశ్శాసనుడి విల్లునూ, సారథినీ, ధ్వజాన్నీ పడగొట్టి 
మూర్చపోయేటట్టు చేశాడు. కాని, భీముడి శపథాన్ని తలచుకొని అతడిని చంపటానికి తెగించక వెళ్ళిపోయాడు. 


విశేషం: పాండవ కౌరవుల జూదానికి తరువాత సభాపర్వంలో దుశ్శాసనుడు (ద్రౌపదిని చాలా నీచంగా అవమానించాడు. ఆ 
సమయంలో భీమసేనుడు రణరంగంలో దుశ్శాసనుడి గుండెను చీల్చి అందరి ఎదుట అతడి రక్తాన్ని ఆస్వాదిస్తానని ప్రతిజ్ఞ 
చేశాడు. అది సాత్యకి తలపునకు రావటంచేత దుశ్ళాసనుడిని చంపక వదలి పెట్టాడు. 


వ. అట ధర్మజ భీమ నకుల సహదేవులు సాత్యకి సేన దథీియం జొచ్చుట యెటింగి సైన్యంబులం బురికొల్పికొని 
ధృష్టద్యుమ్మాది యోధుల ము న్నిడికొని తజిమిన మనవారును మార్మొని పెనంగి రా శైనేయుండును నీ సేన 
బడలువడం జేయుచు మున్నీటం బెను6 జోటి దటిసి పోవు తెజింగునం బోవుచుండె; నంత నక్కడ( 
గవ్వడియును యుగాంత కాలరుద్రుని కైవడి రౌద్రరసమయమూర్తియై తన మునుము మొనల బారి 
సమరుచుండె; మోహరంబు మొగంబున గురుండును గౌంతేయ బలంబులం బొరిగొనుచుండె; నివ్విధంబున 
నమ్మువ్వురచేతను బ్రజాక్షయం బగుచుండం గురుపతి భరద్వాజు నాజి యరసిపోవవచ్చి యచ్చటం బాండవ 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైనికుల సంరంభంబు.జూచి యేచి యొక్కరుండును దలకడచి యమ్మొన వనజ వనంబు సొచ్చు వారణంబును 
బోలె దటియం జొచ్చి భీమసేనుం బదిబాణంబులను, నకుల సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయుల సాయక 
త్రయంబులను, గేకయు లేవురను శరద్వయంబులను ధృష్టద్యుమ్నుని నిరువదింటను శిఖండిని మూంటను 
ధర్మనందనుని నైదు దూపులను నేసి మజియు ననేక తురగ ద్విరద రథనికరంబులం బటు ప్రదర శతంబుల 
నొప్పించె; నప్పుడు. 110 


ప్రతిపదార్థం: అటన్‌= ఆచోట (పాండవుల వైపు); ధర్మజ భీమ నకుల సహదేవులు= ఈ నలుగురును; సాత్యకి; సేనన్‌= 
సేనను? తజీయన్‌+చొచ్చుట= సమీపించి (ప్రవేశించటాన్ని; ఎజింగి= తెలిసి; సైన్యంబులన్‌= సేనలను; పురికొల్పికొని= 
(్రేరేపించుకొని; ధృష్టద్యుమ్న+అది యోధులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలయిన వీరులను; మున్ను+ఇడికొని= ముందుంచుకొని; 
తటిమినన్‌= తరుమగా; మనవారును= మన (కౌరవుల) సైన్యం; మార్కొని= ఎదుర్కొని; పెనంగిరి= యుద్దంచేశారు; ఆ 
శైనేయుండును= ఆ సాత్యకియు; నీ సేనన్‌= నీ సైన్యాన్ని; బడలు వడన్‌+చేయుచున్‌= అలసిపోజేస్తూ; మున్నీటన్‌= సముద్రంలో; 
పెనుజోజు= పెద్ద సొరచేప; తణిసి= దగ్గరకు పోయి; పోవు తెజంగునన్‌= పోయే విధంగా; పోవుచుండెన్‌= పోతూ ఉన్నాడు; 
అంతన్‌= ఆ మీద; అక్కడన్‌= ఆ యుద్దరంగంలో; కవ్వడియున్‌= అర్జునుడును; యుగాంత కాలరు(ద్రుని కైవడిన్‌= 
'ప్రళయకాలంలోని కాలరు(ద్రుడి వలె; రౌద్రరసమయ మూర్తి ఐ= రౌద్రరసం మూర్తీభవించిన విధంగా; తన మునుము= తన 
ముందున్న; మొనలన్‌= సైన్యాలను; బారి సమరుచుండెన్‌= నాశము చేయుచుండెను; మోహరంబు మొగంబునన్‌= సేన మొదట; 
గురుండును= ద్రోణుండును; కౌంతేయబలంబులన్‌= పాండవసేనలను; పొరిగొనుచుండెన్‌= హతం చేస్తూ ఉన్నాడు; 
ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ఆ+మువ్వురచేతను= ఆ ముగ్గురివలన (సాత్యకి, ద్రోణ, అర్జునులచేత); ప్రజాక్షయంబు= 
జననాశం; అగుచుండన్‌= అగుచుండగా; కురుపతి= దుర్యోధనుడు; భరద్యాజునాజి= (ద్రోణుడి యుద్ధమును; అరసి పోవచ్చి= 
చూచిపోవుటకు వచ్చి; అచ్చటన్‌+పాండవ సైనికుల సంరంభంబున్‌+చూచి= ఆ చోట పాండవ సేనయొక్క ఆర్బాటాన్ని చూచి; 
ఏచి= విజృంభించి; ఒక్కరుండును= ఒక్కడే; తలకడచి= ముందుదాటి; ఆ+మొనన్‌= ఆ సేనలో; వనజవనంబు చొచ్చు= 
తామరకొలనిలో ప్రవేశించే; వారణంబునున్‌ పోలెన్‌= ఏనుగువలె; తజియన్‌+చొచ్చి= దగ్గరకు పోయి; భీమసేనున్‌+పదిబాణంబులను= 
భీముడిని పదిబాణాలతోను; నకుల సహదేవ (ద్రుపద విరాట (ద్రౌపదేయుల సాయక (త్రయంబులను= నకులుడిని, సహదేవుడిని, 
'ద్రుపదుడిని, విరాటుడిని, ఉపపాండవులను మూడేసి బాణాలతోను; కేకయులు+ఏవురను= కేకయ దేశీయు లయిదుగురను; 
శరద్వయంబులను= రెండు బాణాలతోను; ధృష్టద్యుమ్నుని ఇరువదింటను= ధృష్టద్యుమ్నుడిని ఇరువది బాణాలతోను; శిఖండిని 
మూ(టను= శిఖండిని మూడు బాణాలతోను; ధర్మనందనుని ఐదు తూపులను= ధర్మరాజును అయిదు బాణాలతోను; ఏసి= 
కొట్టి; మణియున్‌= ఇంకనూ; తురగ ద్విరద రథనికరంబులన్‌= గుర్రాలను, ఏనుగులను, తేరులను; పటు= తీవ్రమయిన; 
ప్రదరశతంబులన్‌= నూర్లకొలది బాణాలతో; నొప్పించెన్‌= బాధించాడు; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: పాండవుల దిక్కు ధర్మజ భీమ నకుల సహదేవులు నలుగురూ సాత్యకి సేనను సమీపించటానికి సేనలను 
పురికొల్పుతూ ధృష్టద్యుమ్నాదులను ముందిడుకొని తరిమారు. అపుడు మనసేనకూ వారికీ తీవ్రమయిన యుద్ధం 
సాగింది. సాత్యకి కౌరవసేన అలసిపోయేటట్టుచేస్తూ సముద్రంలో దూరే సొరచేపవలె ఆ సైన్యంలోకి దూరిపోతూ 
ఉన్నాడు. అర్జును డారంగంలో ప్రళయకాల రుద్రుడివలె, మూర్తీభవించిన రౌద్రరసం మాదిరిగా తన ముందున్న 
మనసేనను నాశంచేస్తూ ఉన్నాడు. సేన మొదట[ద్రోణుడు కూడా పాండవ సైన్యాన్ని హతమారుస్తూ ఉన్నాడు. ఈ 
ప్రకారంగా సాత్యకి, అర్జున, (ద్రోణులచేత జననాశం అవుతూ ఉన్నది. ద్రోణుడి యుద్దాన్ని చూచి పోవచ్చిన 
దుర్యోధనుడు పాండవుల ఆర్భాటాన్ని చూచి, ఏకాకిగా ఆ సైన్యం తలకడచి తామర కొలనిలో దూకే ఏనుగు మాదిరిగా 
ఎదిరి సైన్యంలోకి వెళ్ళి, భీముడిని పదిబాణాలతోను, నకుల సహదేవ ద్రుపద విరాట ఉపపాండవులను మూడేసి 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 459 


బాణాలతోను, అయిదుగురు కేకయులను రెండేసి బాణాలతోను, శిఖండిని మూటితోను, ధృష్టద్యుమ్నుడిని ఇరువది 
బాణాలతోను, శిఖండిని మూడు బాణాలతోను, ధర్మజుడిని అయిదు తూపులతోను కొట్టి, గుర్రాలను, ఏనుగులను, 
తేరులను వందలకొలది తీవ్రమయిన బాణాలతో బాధించాడు. అపుడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. అతని చాపంబు( గుంతీసుతాగ్రజుండు | నటిక( బెజివారు వొదివిన నుటిక వారి 

నెల్ల గుంభజు. డమ్ములవెల్లి. దేల్చి । యురవడించి యా సైన్యంబు ను బ్దడంచె. 111 
ప్రతిపదార్థం: అతని చాపంబున్‌= ఆ దుర్యోధనుడి వింటిని; కుంతీ సుత+అ(గ్రజుండు నజకన్‌= కుంతి కుమారులలో 
పెద్దవాడయిన ధర్మరాజు నరుకగా; పెజవారు= ఇతరులు; పొదివినన్‌= (క్రమ్ముకోగా; ఉజక= లెక్కపెట్టక; వారిన్‌+ఎల్లన్‌= 
వారందరినీ; కుంభజుండు= (ద్రోణుడు; అమ్ముల వెల్లిన్‌= బాణాల వెల్లువలో; తేల్చి= తేలజేసి; ఉరవడించి= వేగిరపాటుతో; ఆ 
సైన్యంబు= ఆ సేనయొక్క; ఉబ్బు+అడంచెన్‌= గర్వాన్ని అణచాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడి విల్లును ధర్మరాజు నరికాడు. మిగిలినవారు అతడిని (క్రమ్ముకొన్నారు. అందరను 
(ద్రోణుడు బాణాలవెల్లువలో ముంచెత్తాడు. ఎదిరి సైన్యపు దర్వాన్ని అణచాడు. 


వ.  కౌరవపతియు మగిడి యా సైంధవు కడకుం జనియె; దదనంతరంబ కేకయ మహీనాథుండు మార్మొని. 112 


తాత్పర్యం: దుర్యోధనుడు మరల వెనుదిరిగి సైంధవుడి వద్దకు వెళ్ళాడు. తరువాత కేకయరాజు కౌరవసేనను 
ఎదుర్కొని. 


క _ గురు డెన్ని శరము లేసిన । వెరవున నన్నింటి నన్నివిశిఖంబుల. దా 

మరలిచి బ్రహ్మాస్త్ర పరి । స్పురణము సూపిన దదస్త్రమునన యడంచెన్‌. 113 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; ఎన్ని శరములు+ఏసినన్‌= ఎన్ని బాణాలు ప్రయోగించినప్పటికిని; వెరవునన్‌= ఉపాయంతో; 
అన్నింటిన్‌= అన్ని బాణాలను; అన్ని విశిఖంబులన్‌= అన్ని బాణాలతో; తాన్‌+మరలిచి= తాను త్రిప్పికొట్టి; బ్రహ్మాస్త్ర పరిస్సురణము 
చూపినన్‌= బ్రహ్మాస్త్రపు శక్తిని చూపగా; తద్‌+అస్త్రమునన= ఆ బాణముతోనే; అడంచెన్‌= నశింపజేశాడు. 
తాత్సర్యం: (ద్రోణుడు వేసిన బాణాలన్నింటిని కేకయరాజు అన్ని విధాలుగా తిప్పికొట్టి, అతడు ప్రయోగించిన 
(బ్రహ్మాస్త్ర శక్తిని తన (బ్రహ్మాస్త్రంతో అణచాడు. 
క మటియు నతని మెయి బాణము । లజువది గిజిగొలుప నా బృహత్‌ క్షత్రుం డే 

డ్రెజ సూతు నొంప నాతం । డటిముటి నారాచతతుల నవ్విభు( బొదివెన్‌. 114 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; అతని మెయిన్‌= అతడి శరీరంలో; బాణములు= ములుకులు; అజువది గిటిగొలుపన్‌= 
అరవై చుట్టుకొనేటట్లు చేయగా; ఆ బృహత్‌ క్షత్రుండు= ఆ బృహత్‌క్షత్రుడు; ఏడ్తెజన్‌= విజ్బృంభణంతో; సూతున్‌+నొంపన్‌= 
సూతుడిని బాధించగా; ఆతండు= ఆచార్యుడు; అజిముజిన్‌= సంభ్రమంతో; నారాచతతులన్‌= బాణాల సమూహాలతో; 
ఆ+విభున్‌= బృహత్‌క్షత్రుడిని; పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 
తాత్పర్యం: ఆచార్యుడు అరువది బాణాలను బృహత్‌ క్షత్రుడిని చుట్టుకొనేటట్టు వేశాడు. అతడు విజృంభించి ద్రోణుడి 
సారథిని నొవ్వజేశాడు. దానికి ద్రోణుడు సంభ్రమంతో ఆ బృహత్‌ క్షత్రుడిని బాణ సమూహంతో (క్రమ్ముకొన్నాడు. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. చిక్కువడ జేసి చనుమటి యొక్క దొడ్డ । నారసమ్మున బిట్టేయ నరవరుండు 
ద్రెక్ళె; శిశుపాల తనయుండు ధృష్టకేతు( । డమ్మహావీరుపై వీ(క నడరి యపుడు. 115 

ప్రతిపదార్థం: చిక్కుపడన్‌+చేసి= అతడిని చిక్కుపడేటట్టుగా చేసి; చనుమటన్‌= చన్నుభాగాన; ఒక్కదొడ్డ నారసమ్మునన్‌= 
ఒక్క బాణంతో; బిట్టు+ఏయన్‌= గట్టిగా కొట్టగా; నరవరుండు= గొప్పవాడైన బృహత్‌క్షత్రుడు; త్రెళ్ళెన్‌= చనిపోయాడు; 
శిశుపాలతనయుండు= శిశుపాలుడి కుమారుడైన; ధృష్టకేతుండు= ధృష్టకేతుడు అనేవాడు; ఆ+మహావీరుపైన్‌= ఆ గొప్పవీరుడైన 
ద్రోణుడిమీద; వీ(కన్‌= సాహసంతో; అడరి= విజృంభించి; అపుడు= ఆ సమయాన. 

తాత్సర్యం: అతడిని చిక్కులలో పడవేసి, జొమ్ముమీద పెద్దవాడి బాణంతో తీవ్రంగా కొట్టగా ఆ రాజశ్రేష్టుడు 
మరణించాడు. అప్పుడు శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ఆ మహావీరుడైన (ద్రోణుడి మీదికి సాహసంతో దూకాడు. 


క పెనుమంట నుటుకు శలభం । బును బోలెం గవిసి, కోలుపులి( గోలన్‌ వ్ర 

సిన మాడ్కి నేసె నటువది । సునిశిత బాణముల నశ్వసూత యుతముగన్‌. 116 
ప్రతిపదార్థం: పెనుమంటన్‌= పెద్దమంటలో; ఉణుకు= దూకే; శలభంబునుపోలెన్‌= మిడుతవలె; కలిసి= పరుగెత్తుకొని వచ్చి; 
కోలుపులిన్‌= పెద్దపులిని; కోలన్‌= కర్రతో; |వ్రేసిన మాడ్కి= కొట్టినట్టు; అరువది సునిశిత బాణములన్‌= అరవై వాడి బాణాలతో; 
అశ్వ, సూత, యుతముగన్‌= గుర్రాలతోను, సారథితోను కూడినట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: (ధృష్టకేతుడు) పెద్దమంటలో దూకే మిడతవలె పరుగెత్తి, పెద్దపులిని కర్రతో కొట్టినట్టు అరవై వాడి 
బాణాలతో గుర్రాలను సారథితోకూడ కలిపి కొట్టాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. బాణఘట్టనం గటకటం బడి గురుండు । విల్లు ద్రుంచిన నొండొకవింట నొంచె; 

నాత( డక్కుంభసంభవు( డతని విరథు(। జేసి యా విలు దునిమిన€ జేవ సెడక. 117 
ప్రతిపదార్థం: గురుండు= ద్రోణుడు; బాణఘట్టనన్‌= బాణాలను ఘట్టించుట చేత; కటకటన్‌+పడి= బాధపడి; విల్లున్‌+(త్రుంచినన్‌= 
వింటిని త్రుంచగా; ఆత(డు= ధృష్టకేతుడు; ఒండు+ఒక వింటన్‌= మరొక విల్లుతో; నొంచెన్‌= బాధించాడు; ఆ+కుంభసంభవు(డు= 


ఆ (ద్రోణుడు; అతనిన్‌= ఆ ధృష్టకేతువును; విరథున్‌+చేసి= రథం లేనివాడిగా చేసి; ఆ విలు= ఆ వింటిని; తునిమినన్‌= (త్రుంచగా; 
చేవ చెడక= బలం తగ్గక. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు బాణాలు ఘట్టించి ధృష్టకేతువు విల్లును త్రుంచాడు. అతడు వేరొక విల్టుతో 
ఆచార్యుడిని బాధించాడు. ఆ ద్రోణుడు అతడిని విరథుడిని చేసి, విల్లును (త్రుంచివేసినా ధైర్యం నశించకుండా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క గద వైచిన నది ద్రోణుని । ప్రదరంబుల నడంగ6 దోమరము శక్తియు బె 
ట్టిదముగ నత( డడరించిన । మదమున నయ్యోోధవరు(డు మడియించె నెడన్‌. 118 


ప్రతిపదార్థం: గద వైచినన్‌= గదతో కొట్టగా; అది= ఆ గద; [ద్రోణుని ప్రదరంబులన్‌= ద్రోణుడి యొక్క వాడిబాణాలతో; అడంగన్‌= 
నశించగా; తోమరమున్‌ శక్తియున్‌= తోమరం; శక్తి అనే ఆయుధాలతో; బెట్టిదముగన్‌= తీవ్రంగా; అత(డు అడరించినన్‌= అతడు 
ప్రయోగించగా; మదమునన్‌= అహంకారంతో; ఆ+యోధవరు(డు= ఆ సైనిక (శ్రేష్టుడు; ఎడన్‌= మధ్యలోనే; మడియించెన్‌= 
నాశనం చేశాడు. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 461 


తాత్సర్యం: అతడు గదను విసరగా, అది (ద్రోణుడి వాడిబాణాలతో నశించింది. తరువాత తోమర, శక్తి 
ఆయుధాలతో తీవ్రంగా అతడు అదరించగా (ద్రోణాచార్యుడు వాటిని నడుమనే నాశనం చేశాడు. 


వ. ఇట్లు విగత సాధనుం జేసి. 119 
తాత్సర్యం: ఈ ప్రకారంగా పోయిన సాధనాలు కలవాడినిగా చేసి. 


క... ఆలోనన మెటుంగారెడు । వాలిక నారసము చేదివరు హృదయమునం 
గీలించినం బొడ వెగయుచు । నేలం బడి తన్నికొని చనియె జము కడకున్‌. 120 


ప్రతిపదార్థం: ఆలోననన్‌+అ= ఆ లోగానే; మెజుంగారెడు= వాడి అయిన; వాలిక నారసము= వంకరైన తీవ్రబాణాన్ని; చేదివరు 
హృదయమునన్‌= చేదిరాజైన ధృష్టకేతుడి గుండెలో; కీలించినన్‌= తగిలించగా; పొడ వెగయుచున్‌= ఆకారం ఎగిసిపడుతూ; 
నేలన్‌+పడి= భూమిమీద పడి; తన్నికొని= గిజగిజలాడి; జముకడకున్‌= యముడి వద్దకు; చనియెన్‌= వెళ్ళాడు. (అనగా 
చనిపోయాడు). 


తాత్సర్యం: అంతలోనే వాడి బాణం చేదిరాజైన ధృష్టకేతుడి గుండెలో నాటగా, ఆతడు ఎగిరి నేల పైబడి, గిజగిజ 
తన్నుకొని యముడి దగ్గరకు వెళ్ళాడు. 


క కని యాతని కొడు కడలుం । గనలుం బిరికొనంగ6 దన్ను. గవిసినం బొదివెన్‌ 
ధనురాచార్యుండు శీఘ్రం । బున బెబ్బులికొదమ లేడి. బొదివిన మాడ్కిన్‌. 121 


ప్రతిపదార్థం: కని= చూచి; ఆతని కొడుకు= ఆ ధృష్టకేతుడి కుమారుడు; అడలున్‌+కనలున్‌= భయం, కోపం; పిరికొనంగన్‌= 
సెనవేసికొనగా; తన్నున్‌= తనను (ద్రోణుడిని); _ కవిసినన్‌= (క్రమ్ముకొనగా; ధనురాచార్యుండు= ద్రోణాచార్యుడు; 
శీఘ్రంబునన్‌= వేగంగా; బెబ్బులి కొదమ= పెద్దపులి పిల్ల; లేడిన్‌= జింకను; పొదివిన మాడ్కిన్‌= (క్రమ్ముకొన్న విధంగా; 
పొదివెన్‌= (క్రమ్ముకొన్నాడు. 
తాత్సర్యం: ధృష్టకేతుడి కొడుకు కోపభయాలు పెనవేసుకోగా (ద్రోణుడిని (క్రమ్ముకొన్నాడు. దానికి ద్రోణాచార్యుడు 
పెద్దపులిపిల్ల జింకను (క్రమ్ముకొన్నట్టుగా చాలా వేగంగా అతడిని క్రమ్ముకొన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. పొదివి యవలీల నాతని బొలియం జేయ | సమదగతి మాటుకొని జరాసంధ తనయు. 

డస్రగురు నొంచుటయు నతం డల్లి యతని । గూల్టె. దత్రైనికులు గనుంగొనుచు నుండ. 122 


ప్రతిపదార్థం: పొదివి= క్రమ్ముకొని; అవలీలన్‌= అనాయాసంగా; ఆతనిన్‌= ధృష్టకేతుడి కుమారుని; పొలియన్‌+చేయన్‌= చంపగా; 
జరాసంధ తనయు(డు= జరాసంధుడి కుమారుడు; సమదగతిన్‌= ఆటోపంతో; మాయుకొని= ఎదుర్కొని; అస్త్రగురున్‌= 
ధనురాచార్యుడిని (ద్రోణుని); నొంచుటయున్‌= నొవ్వజేయుటయు; అతండు+అల్లి= ధనురాచార్యుడు కోపించి; తత్ఫైనికులు 
కనుంగొనుచున్‌+ఉండన్‌= వాడి సేనలు చూచుచుండగనే; అతనిన్‌ కూల్చెన్‌= అతడిని చంపాడు. 


తాత్పర్యం: ద్రోణుడు ధృష్టకేతుడి కుమారుడిని అనాయాసంగా చంపాడు. దానికి జరాసంధుడి కొడుకు ఆటోపంతో 
ఆచార్యుని ఎదుర్కొని నొవ్వజేశాడు. అందుకు ధనురాచార్యుడు కోపించి, అతడి సేనల ఎదుటనే అతడిని 
హతమార్చాడు. 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టియెడ వడముడి ధృష్టద్యుమ్నుండు విన నవ్విప్రవరుం డప్రతిహత దపస్సిద్ధుండు గా కేమి చూపులన 
దహించు నట్ల తూపులవేండిమిం బగటి రూపడంచుచున్నవా( డనిన నా ద్రుపదనందనుం డతని మార్కొనం 
గడంగునెడ నాతనిం దలకడచి. 123 

ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= అటువంటి సమయంలో; ధృష్టద్యుమ్నుండు వినన్‌= ధృష్టద్యుమ్నుడు వినేటట్టుగా; వడముడి= 
భీమసేనుడు; ఆ+విప్రవరుండు= ఆ బ్రాహ్మణ శ్రేష్టుడు (ద్రోణుడు); అప్రతిహత= ఎదురులేని; తపః+సిద్దుండు గాక+ఏమి= 
తపస్సిద్ధి కలవాడా ఏమి?; చూపులను= చూచినంత మాత్రాన; దహించు అట్టు= కాల్చేటట్టుగా; తూపుల వే(డిమిన్‌= బాణాగ్నిచేత; 
పగణ= శత్రువుల; రూపు+అడంచుచున్నవాండు= నాశం చేస్తున్నాడు; అనినన్‌= అనగా; ఆ దుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అతనిన్‌ మార్కొనన్‌ కడంగుఎడన్‌= అతడిని ఎదుర్కొన ప్రయత్నిస్తూ ఉండగా; ఆతనిన్‌= ఆచార్యుడిని; తల కడచి= అతిక్రమించి. 
తాత్పర్యం: ఆ సమయాన భీముడు ధృష్టద్యుమ్నుడు వినేటట్టుగా 'ఆ (బ్రాహ్మణథ్రేష్టుడు (ద్రోణుడు) ఎదురులేని 
తపశ్ళక్తి కలవాడా ఏమి? చూచినంత మాత్రాన కాల్చివేసేటట్టుగా, బాణాగ్నితో శత్రునాశం చేస్తున్నాడు" అనగానే 
ఆతడు ఆచార్యుడిని ఎదుర్కొనటానికి ప్రయత్నిస్తూ అతిక్రమించి. 


ఆ. క్షత్రవర్మ గురుని చాపంబు ద్రుంచిన । వేటి యొక్క దొడ్డ విల్లు రయము 

మెబియ( గొని యతండు మెజుంగులు గిటికొను | నారసమున వాని నామ మడంచె. 124 
ప్రతిపదార్థం: క్షత్రవర్మ= క్షత్రవర్మ అనేవాడు; గురుని చాపంబు (త్రుంచినన్‌= [ద్రోణాచార్యుడి విల్లు త్రుంచగా; అతండు= 
ఆచార్యుడు; వేణ ఒక్క దొడ్డవిల్లు= ఇంకొక పెద్దవిల్లు; రయము మెజయన్‌= వేగం ప్రకాశించగా; కొని= తీసికొని; మెటు(గులు= 
మిణుగురులు(మంటలు); గిజికొను= చుట్టుకొను; నారసమునన్‌= వాడి బాణముతో; వాని= ఆ క్షత్రవర్మయొక్క; నామము+అడంెన్‌= 
చంపాడు. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడి విల్లును క్షత్రవర్మ (త్రుంచాడు. దాని కాచార్యుడు వేరొక విల్లును తీసికొని నిప్పులు 
చెరిగే బాణాలతో అతడిని చంపాడు. 


ఉ. అప్పుడు చేకితానుండు శతాశుగముల్‌ గురుమేన. గ్రుచ్చి తే 

రొప్పజ సూతు నొంచి తురగోద్దతి మాన్స నతండు గన్నులన్‌ 

ఆళి ర ఆ గే 

నిప్పులు రాల దద్దుజము నిష్టుర బాణహతంబు సేసి వే 

కప్పె శరాళి సూతుండు దెగన్‌ హరు లోటటి గ్రేళ్ళు వాజంగన్‌. 125 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; చేకితానుండు= చేకితాను డనే యాదవరాజు; గురుమేనన్‌= గురుడగు ద్రోణుడి 
శరీరంలో; శత+ఆశుగముల్‌ గ్రుచ్చి= నూరు వాడి బాణాలను గ్రుచ్చి; తేరు; ఒప్పు+అణున్‌= అందం నశించగా (నాశంచేసి); 
సూతున్‌+నొంచి= సారథిని బాధించి; తురగ+ఉద్ధతిన్‌= గుర్రాల ఏపును; మాన్సన్‌= మాన్సించగా; అతండు= ఆ ద్రోణుడు; 
కన్నులన్‌ నిప్పులు రాలన్‌= కన్నులనుండి నిప్పులు రాలగా (కోపంతో); తద్‌= ఆ చేకితానుడి; భుజము= చేతిని; నిష్ణురబాణహతంబు 
చేసి= తీవ్రమయిన బాణంతో పడగొట్టి; సూతుడు తెగన్‌= సారథి చావగా; హరులు= గుర్రాలు; ఓటటీ= నిస్సత్వంగా; క్రేళ్ళు 
పాజంగన్‌= ఎగిరిపడగా; శరాళిన్‌ కప్పెన్‌= బాణ సమూహంతో కప్పాడు. 
తాత్సర్యం: చేకితాను డనే యాదవరాజు ద్రోణుడి శరీరంలోకి వాడి బాణాలను గ్రుచ్చి, తేరును నాశంచేసి, సారథిని 
నొప్పించి గుర్రాల వేగాన్ని తగ్గించాడు. అందు కాచార్యుడు తీవ్రమయిన బాణాలతో చేకితానుడి భుజాన్ని 
పడగొట్టాడు. అతడి సూతుడు హతుడయ్యేటట్టు, గుర్రాలు ఎగిరిపడేటట్టు బాణాలతో కప్పివేశాడు. 


వ. ఇట్లు చేకితానుం డోటమి కోర్టి యమ్మెయిన తొలంగి; నిత్తెజింగున. 126 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 463 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చేకితానుండు= చేకితానుడను యాదవరాజు; ఓటమికిన్‌+ఓర్చి= ఓడిపోవుటను సహించి; 
ఆ+మెయిన= ఆ విధంగా; తొలంగెన్‌= యుద్ధభూమి నుండి తొలగిపోయాడు; -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా 


తాత్పర్యం: ఈ విధంగా చేకితాను డోడిపోయి వెంటనే యుద్దం నుండి తొలగిపోయాడు. ఈ (ప్రకారంగా. 


క,  పెక్కండ్రు దొరలు దన పే । రుక్కున రూపటి(గ ద్రోణు( డుద్దతి( దోడ్తో 
నెక్కంగ నితడు కుమారుం । డొక్కొ! యనంగ ముదుకండయ్యు నుగ్రత మెటిసెన్‌. 127 


ప్రతిపదార్థం: పెక్కండ్రు దొరలు= చాలా మంది రాజులు; తన పేరు+ఉక్కునన్‌= తన దొడ్డ బలంతో; రూపజంగన్‌= నశించి 

పోగా; ద్రోణు(డు= ద్రోణాచార్యుడు; ఉద్దతిన్‌= గర్వంతో; తోడ్డోన్‌+ఎక్కంగన్‌= వెంటనే విజృంభించగా; ఇత(డు= ఈ ద్రోణుడు; 

ముదుకండు+అయ్యున్‌= ముసలివాడైననూ; కుమారుండు+ఒక్కొ!= పసివాడో!; అనంగన్‌= అనుకొనగా; ఉగ్రతన్‌ మెజసెన్‌= 
కోపంతో వెలిగాడు. 

తాత్సర్యం: తన బలంతో చాలామంది రాజులు నశించగా ద్రోణుడు దర్పంతో విజృంభించాడు. ముదుసలి అయినా 

కోపంతో ఆయన వెలిగిన తీరు ద్రోణుడు పసివాడో అన్నట్టు ఉండినది. 

నిశేషం: అలం: ఉటత్రేక్ష. 

వ. ఆసమయంబునం బాంచాలపతి'యీ బ్రాహ్మణుండు వృషభంభులుం బోని భూపాలుర నెల్లరను సృగాలంబుల 
కాహారంబు సేయుచున్నవాండు; వారింపవలదే యని కడంగి మొనలం బురికొలిపికొనుచు నక్కజం బగు 
కయ్యంబు సేయుచుండం బాండవాగ్రజుం డాత్మగతంబున. 128 

ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; పాంచాలపతి= పాంచాలదేశానికి రాజయిన ద్రుపదుడు; ఈ బ్రాహ్మణుండు= 

ఈ బ్రాహ్మణుడైన ద్రోణుడు; వృషభంబులున్‌+పోని= ఎద్దులవంటి (ఆబోతులవంటి); భూపాలురన్‌+ఎల్లరను= రాజులనందరిని; 

సృగాలంబులకున్‌= నక్కలకు; ఆహారంబు చేయుచున్నవా(డు= ఆహారంగా చేస్తున్నాడు (అనగా చంపుతున్నాడు); వారింపవలదే?= 

అడ్డుకొనవద్దా? (అనగా అడ్డుకొనవలయును); అని కడంగి= అని ప్రయత్నించి; మొనలన్‌+పురి కొలిపికొనుచున్‌= సేనలను 
ప్రేరేపించుకొనుచు; అక్కజంబు+అగు= ఆశ్చర్యాన్ని కలిగించే; కయ్యంబు చేయుచుండన్‌= యుద్దంచేస్తూ ఉండగా; 
పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఆత్మగతంబునన్‌= తనలో. 

తాత్సర్యం: ఆ సమయంలో పాంచాల దేశరాజు ద్రుపదుడు (ద్రోణుడి యుద్దగతిని వర్ణిస్తూ) -ఈ (బ్రాహ్మణుడు 

ఆబోతులవంటి రాజులనందరినీ నక్కలవాత వేస్తున్నాడు. దానిని అడ్డుకొనవద్దా' అని ప్రయత్నంతో తన సేనలను 

ప్రేరేపిస్తూ, ఆశ్చర్యకరంగా యుద్దంచేస్తూ ఉండగా, పాండవా[గ్రజు డయిన ధర్మరాజు తనలో (ఇట్టా అనుకొన్నాడు). 
విశేషం: అలం: ఉపమ. 


ధర్మరాజు భీముని నర్జునునకు( దోడ్పడ. బుచ్చుట (సం.7-102-4) 


ఉ. అర్జును డొంటి వోయె నని యక్కడ౦ బుచ్చితి బాహుసారవి 
స్పూర్టితు సాత్యకిం బెలుచ6 బోవుటయుం గనుంగొంటి నిద్దజున్‌ 
దుర్భయ శత్రుసైన్యముల దొండడి నేమయి రొక్కొ! విక్రమా 
వర్ణిత వైరిభీముండును వారికి. దోడుగ నేంగు టెట్లొకో? 129 


ప్రతిపదార్థం: అర్జునుడు+ఒంటి పోయెనని= అర్జునుడు ఒక్కడే వెళ్ళాడని; అక్కడన్‌= ఆ చోటికి; బాహుసారవిస్ఫూర్ణితున్‌= 
భుజశక్తిచే ప్రకాశించేవాడిని; సాత్యకిన్‌= సాత్యకిని; పుచ్చితిన్‌= పంపాను; పెలుచన్‌+పోవుటయున్‌= (అతడు) శీఘ్రంగా 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోవటమును; కను(గొంటిన్‌= చూచాను; ఇద్దణున్‌= అర్జున సాత్యకు లిద్దరూ; దుర్జయ= గెలువరాని; శత్రుసైన్యముల= 
విరోధిమూకల; దొండడిన్‌= సమ్మర్దంలో; ఏమయిరి ఒక్కొ!= ఏమయ్యారో? (అని ధర్మరాజు సందేహిస్తున్నాడు. అర్జున సాత్యకులు 
మహావీరులయినా తన సంబంధం వారిని గూర్చి ఆందోళనను ఆయనకు కల్గించింది); విక్రమ= శౌర్యంతో; ఆవర్షితవైరి= 
ఆకర్షింపబడిన శత్రువులు గల; భీముండును= భీమసేనుడు కూడా; వారికిన్‌= అర్జున సాత్యకులకు; తోడుగన్‌= సహాయంగా; 
ఏంగుట= పోవటం; ఎట్టొకో?= ఎట్లా ఉంటుందో? 

తాత్పర్యం: 'అర్జ్హును డొక్కడే వెళ్ళాడని తోడుగా సాత్యకిని పంపాను. ఆతడు వేగంగా పోవటమూ చూచాను. ఆ ఇద్దరునూ 
దుర్ణయులైన విరోధి కలమూకల సమ్మర్షంలో ఏ మయ్యారో? తన భుజబలంతో విరోధుల నాకర్షించు భీముడిని కూడా 
వారికి తోడుగా పంపితే ఎట్లా ఉంటుందో? 


క. తమ్ముని దలంచి కృష్ణుని । తమ్ము బనిచె; నాతనిం బదంపడి తన చి 

త్తమ్మున6 దల(ప(డ ధర్మజు( । డెమ్మెయి వా. డొక్కొ నార? యీ యున్నజనుల్‌. 130 
ప్రతిపదార్థం: తమ్మునిన్‌+తలంచి= తన తమ్ముడైన అర్జునుడిని తలచుకొని; కృష్ణు తమ్మున్‌ పనిచెన్‌= కృష్ణుడి తమ్ముడైన 
సాత్యకిని పంపాడు (అర్జునుడికి సాయంగా); ఆతనిన్‌= ఆ సాత్యకిని; పదంపడి= ఆ మీదట; తన చిత్తమునన్‌ తలయండు+అ= 
తన మనసులో తలచుకోనే లేదు సుమా!; ఈ ఉన్న జనుల్‌= ఈ చుట్టూ ఉన్నవారు; ధర్మజు(డు+ఎమ్మెయివాడొక్కొ!= 
ధర్మరాజెటువంటివాడో!; నారె?= అనరా? 
తాత్పర్యం: తన తమ్ముడైన అర్జునుడికి సాయంగా కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని పంపాడు. కాని, ఆ మీదట ఆ 
సాత్యకి ఏమయ్యాడో అనే తలంపు కూడా ఈ ధర్మరాజుకు లేకపోయెనే అని జను లనుకొంటారు కదా! 
నిశేషం: ధర్మరాజు తన సోదరుడి మేలును మాత్రం కోరి సాత్యకిని తోడు పంపాడు. కాని, సాత్యకి క్షేమాన్ని మాత్రం ఈ 
ధర్మరాజు తలచుకొనలేదు. ఈతడు విశ్వాసహీను డని జనులు భావిస్తా రేమో అన్న తలంపుతో సాత్యకికి తోడుగా భీమసేనుడిని 
పంపటం భావ్యమేమో! అని ధర్మరాజు తలచుకొన్నాడు. అనగా లోకాపవాదం తనకు రాకుండవలెనంటే సాత్యకి క్షేమంకూడా 
తన బాధ్యతే అన్న తలంపు ధర్మజున కున్నది అని అర్థం. 
తే.  పెక్కుచోటుల నెలి(గిన యుక్కులావుం । గలుగు నీతని( బనుచుట కలుక నేల? 

యితండు గలయ నయ్యిరువుర కెలమి వచ్చు. । బనుతు నే నటు శోకంబు వాయవలయు. 131 
ప్రతిపదార్థం: పెక్కుచోటులన్‌= అనేక స్థలాలలో; ఎటీంగిన= తెలిసిన; ఉక్కులావు= ధైర్యం, బలం; కలుగు= ఉన్నట్టి; -ఈతనిన్‌= 
ఈ భీముడిని; పనుచుటకున్‌= పంపుటకు; అలుకన్‌+ఏల?= జంకటం ఎందుకు?; ఇతండు కలయన్‌= ఈ భీముడు చేరగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ అర్జునసాత్యకులకు; ఎలమి= సంతోషం; వచ్చున్‌= కలుగుతుంది; ఏన్‌+అటు శోకంబు పాయవలయున్‌= 
నే నావిధమయిన దుఃఖమును (చింతను) వదలవలయును. 
తాత్పర్యం: అనేక స్థలాలలో భీముడి బలం, ధైర్యం తెలిసిన నేను అర్జునసాత్యకులకు తోడుగా ఇతడిని పంపితే ఆ 
ఇద్దరికీ సంతోషం కలుగుతుంది. చింత మాని ఇతడిని అటు పంపుతాను”. 


వ. అని బహువిధంబుల విచారించి నిశ్చయించి. 132 
ప్రతిపదార్థం: అని; బహు, విధంబులన్‌= అనేక విధాల; విచారించి= ఆలోచించి; నిశ్చయించి= నిర్ణయించి 
తాత్పర్యం: అని నానావిధాలుగా యోజించి నిశ్చయం చేసికొని. 


ఆ. భీము జేర నరిగి 'జీభత్సు నీ తమ్ము । నని యెలుంగు గళమునందు( దగుల 
నశ్రు లొలుక మాట యట సెప్పలేం డత(। డార్తి సూచి యిట్టు లనియె నతండు. 133 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 465 


ప్రతిపదార్థం: భీమున్‌ చేరన్‌+అరిగి= భీముడి యొద్దకు వెళ్ళి; బీభత్సు నీ తమ్మున్‌+అని= బీభత్సు డయిన నీ తమ్ముడు 
అని; ఎలుంగు= స్వరం; గళమునందున్‌= గొంతులోనే; తగులన్‌= తగుల్కొనగా (గొంతు లోనేఆగిపోగా); అ(శ్రులు+ఒలుకన్‌= 
కన్నీళ్ళు జారగా; మాట= పలుకు; అట చెప్పలే డతండు= ఆ ధర్మరాజు అక్కడ చెప్పలేకున్నాడు; అతండు= భీముడు; ఆర్తి= 
(ధర్మజుడి) దుఃఖాన్ని; చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ (ప్రకారంగా అన్నాడు. 

తాత్సర్యం: (ధర్మరాజు) భీముడి దగ్గరికి వెళ్ళి 'బీభత్సు డయిన నీ తమ్ముడు అని, ఆపైన మాట పెగిలిరాక 
కన్నీళ్ళతో నిలిచాడు. ఆతడి ఆర్తిని చూచి భీమసేను డిట్లా మాటాడినాడు. 


విశేషం: తిక్కన తన రచనలో ఏ ఘట్టమునం దయినా నాటకీయమైన చతురిమను చూపగలడనుట ఈ ఆటవెలదిలో మనం 
గుర్తించవచ్చును. ధర్మరాజు అర్జునుడికి సాయంగా యుద్ధరంగానికి వెళ్ళుమని భీముడిని కోరటం తన ఉద్దేశం. దానిని వాచ్యంగా 
కాకుండా తన చేష్టలతో వ్యక్తీకరించాడు. తగు విధంగా భీముడి సమాధానం కూడా ఉంటుంది. అందుకే 'మాట అట సెప్పలేండు” 
అనీ “అత. డార్తి సూచి యిట్టు లనియె” ననీ వర్షించాడు. 


క  *'ఏము గలంగిన యప్పుడు । నీ మహిమయ మమ్ము. దేర్లు నీకును గలంగన్‌ 
భూమీశ! తగునె యివ్విధ | మేమిటం బాటిల్లెల బనుపు మేపని కైనన్‌'. 134 


ప్రతిపదార్థం: భూమీశ!= ఓ రాజా! (ధర్మజా!); ఏము కలంగిన అప్పుడు= మేము చీకాకు చెందిన సమయంలో; నీ మహిమయ= 
నీ గొప్పదనమే; మమ్మున్‌+తేర్చున్‌= మా అందరను దరిచేరుస్తున్నది; నీకును కలంగన్‌= నీవు చీకాకు పడగా; తగునె?= తగునా? 
(న్యాయమా); ఈ+విధము= ఇప్పటి నీ ఆర్తి; ఏమిటన్‌= ఏ కారణంగా; పాటిల్లైన్‌?= కలిగింది?; ఏపనికి+ఐనన్‌= ఎటువంటి 
పనికైనా; పనుపుము= ఉత్తర్వు చేయుము. 

తాత్సర్యం: 'ఓ రాజా! మేము చీకాకు పడిన సమయంలో నీ మహిమ కారణంగా మా చీకాకుల నుండి 
తేరుకొంటున్నాము. నీవు చీకాకు పడవచ్చునా? ఇప్పటి నీ ఆర్తికి కారణ మేమిటి? ఏ పనికైనా నన్ను పంపుము. 


చ. అనవుడు నాత( డిట్లనియె * నక్కడ నప్పుడు బాంచజన్య ని 

స్వనము వినంగ నైన నట సాత్యకి బుచ్చితి; నేమి పుట్టెనో! 

యను వెత నిప్పు డద్దెస భయంబు దిగంబడ నీవు వోయి పా 

ర్భుని. గని సింహనాదమున రోదసి నింపుము మాకు నింపుగన్‌. 135 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా (భీము డట్లనగా); ఆత(డు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అక్కడన్‌= 
ఆ చోట (ఆ యుద్ధరంగంలో); అప్పుడు; పాంచజన్యనిస్వనము= పాంచజన్యమనే శంఖనాదం; వినంగన్‌+ఐనన్‌= వినరాగా; అటన్‌= 
ఆ చోట; ఏమిపుట్టెనో?= ఏమైనదో?; అనువెతన్‌= అన్నభయంతో; సాత్యకిన్‌+పుచ్చితిన్‌= సాత్యకిని పంపాను; ఇపుడు= ఈ 
సమయంలో; ఆ+దెసన్‌= ఆ దిక్కులో; భయంబు దిగంబడన్‌= భయం తొలగగా; నీవు పోయి= నీవు వెళ్ళి; పార్టునిన్‌= అర్జునుడిని; 
కని= చూచి; రోదసిన్‌= భూమ్యాకాశముల మధ్య భాగం; మాకున్‌+ఇంపుగన్‌= మాకు ప్రీతిగా; సింహనాదమునన్‌= సింహగర్జనంతో; 
నింపుము= నిండచేయుము. 
తాత్సర్యం: అని భీము డనగా ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు: 'ఆ వైపు రణరంగంలో పాంచజన్య శబ్దం 
మా(త్రమే వినవచ్చింది. అక్కడ ఏమాయెనో? అని సాత్యకిని పంపాను. కాని ఆ దిక్కున జరిగేదానికై నాకు కలిగిన 
భయాన్ని పోగొట్టటానికై నీవక్కడకు పోయి అర్జునుడిని చూచి (సంతోష చిహ్నంగా) ఆకాశమంతా నిండేటట్టు 
సింహనాదం చేసి నాకు సంతోషాన్ని కలిగించుము. 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


క.  నీతమ్ము(గుట్టి రూపసి, | నీతి విదు(డు, సకల సుగుణ నిధి, మద్ధక్తుం 
డాతని కెడరగునో యను । చేతోగతి పల్లటిల్ల జేయదె తాల్మిన్‌? 136 


ప్రతిపదార్థం: నీ తమ్ముగుజ్ణ= పసివాడైన నీ తమ్ముడు; రూపసి= అందగాడు; నీతివిదుండు= నీతిని తెలిసినవాడు; సకల 
సుగుణనిధి= అన్ని మంచి గుణములపుట్ట; మద్భక్తుండు= నా యెడ భక్తికలవాడు; ఆతనికిన్‌= అతనికి; ఎడరు+అగునో= 
ప్రమాదమగునో; అను చేతోగతి= అనే మనసుపోక; తాల్మిన్‌= ఓరిమిని; పల్లటిల్లన్‌= చలించేటట్టు; చేయదె?= చేయదా? 


తాత్సర్యం: పసివాడు న్స్‌ తమ్ముడు అందగాడు, నీత్రి పద్దతి తెలిసినవాడు, మంచిగుణా లున్నవాడు, మీదు 
మిక్కిలి నాకు భక్తుడు. అటువంటి వాడికి కీడు కలుగుతుందేమో అనే మనోభావం నా ఓరి శని చలింపజేయదా?” 


ఆ. అనిన భీము. డిట్టు లనియె 'దద్రథము ర । థ్యముల సారథిని శరాసనంబు 
నెజుంగు దతని కొలంది యెలి(గిన యదియ నీ । కేల వగవ? నిపుడ యేను బోదు. 137 


ప్రతిపదార్థం: అనినన్‌= ధర్మజు డట్లనగా; భీముండు+ఇట్టులు+అనియెన్‌= భీముడీ విధంగా అన్నాడు; తద్రథమున్‌= అతడి 
తేరును; రథ్యములన్‌= గుర్రాలను; సారథిని= తేరు తోలేవానిని; శరాసనంబును= వింటిని; ఎజు6గుదు(వు)= తెలిసినవాడవు; 
అతని కొల(ది ఎజీంగిన అదియ నీకున్‌= అతడి బలం నీకు తెలిసిందే; నీకున్‌+ఏల వగవన్‌?= నీవు దుఃఖపడ నేల?; ఏను= 
నేను; ఇపుడు+అ= ఇపుడే; పోదున్‌= పోతాను. 

తాత్పర్యం: భీముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 'అతడి తేరును, గుర్రాలను, సారథిని, వింటినీ, బలాన్నీ 
తెలిసిన నీకు దుఃఖ మెందుకు? నే నిపుడే వెళ్ళుతున్నాను. 


వ. _దేవరయాజ్ఞం దల నిడికొని చని యా కృష్ణుల కృష్ణానుజునిం గలసి యిక్కడ కెటుక సేయుదు' నని పలికి 
పాంచాల నందనుం గనుంగొని 'కుంభసంభవు బలిమియు నతని ప్రతిజ్ఞ తెటంగును నెటుంగుదు; 
వేమటికుండుము; నాకుం బోక కర్ణంబు గాదు; గాకున్న నేలినవాని యానతి నడపవలయు' ననవుడు 
నతండు. 138 


ప్రతిపదార్థం: దేవర ఆజ్ఞ= రాజుగారి ఉత్తర్వు; తలన్‌+ఇడికొని= మోసికొని (శిరోధార్యంగా); చని= వెళ్ళి; ఆ కృష్ణులన్‌= 
ఆ శ్రీకృష్ణార్ణునులను; కృష్ణానుజునిన్‌= సాత్యకిని; కలసి= కలసికొని; ఇక్కడకున్‌+ఎయిక చేయుదును=ఇక్కడికి తెలియచేస్తాను; 
అని పలికి= అని చెప్పి; పాంచాల నందనున్‌+కనుంగొని= ధృష్టద్యుమ్నుడిని చూచి; కుంభసంభవు బలిమియున్‌= [ద్రోణుడి 
బలాన్నీ; అతని ప్రతిజ్ఞ తెజుంగునున్‌= ఆతడి మాట (శపథం తీరును); ఎణుంగుదువు= తెలిసినవాడవు (అతడి ప్రతిజ్ఞ 
ధర్మజుడిని బందీచేయటం); ఏమణక+ఉండుము= మరువకుండా ఉండుము; నాకున్‌+పోక కర్ణంబుకాదు= నేను వెళ్ళవలసిన 
పని కాదు; కాకున్నన్‌= కాకుంటే; ఏలినవాని ఆనతిన్‌= రాజాజ్ఞను; నడపవలయును= నెరవేర్పవలయును; అనవుడున్‌= అనగా; 
అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు. 

తాత్పర్యం: రాజాజ్ఞను శిరసావహించి వెళ్ళి కృష్ణార్ణునులను, సాత్యకిని కలసికొని అక్కడి విషయాలు తెలియజేస్తాను” 
అని, ధృష్టద్యుమ్నుడితో “ద్రోణుడి ప్రతిజ్ఞను, బలాన్ని తెలిసినవాడవు. జాగ్రత్తగా ఉండుము. నేను పోవటం తగిన 
పనికాదు. కాని, రాజాజ్ఞ దాటరానిది. దానిని చేసి తీరవలయును” అనగా ఆతడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “వినుము భవత్తేనాపతి । తనువున బ్రాణములు గలుగ ధర్మజు దెసకుం 
జనుదెంచువాయె ద్రోణుం? | డనుమానము దక్కి యరుగు మర్తును కడకున్‌.' 139 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 467 


ప్రతిపదార్థం: వినుము= ఓ భీమసేనా! వినుము; భవత్‌+సేనాపతి తనువునన్‌= మీ సేనానాయకుడి ఒంటిలో; (ప్రాణములు 
కలుగన్‌= ప్రాణా లుండగా; ద్రోణుండు= ద్రోణుడు; ధర్మజు దెసకున్‌ చనుదెంచువాండె?= ధర్మజుడి దిక్కుకు రాగలడా? (అనగా 
రాలేడని); అనుమానము తక్కి= సందేహం వదలి; అర్జును కడకున్‌= అర్జునుడి దగ్గరకు; అరుగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: 'ఓ భీమసేనా! ఇదిగో వినుము. నీ సేనాని మేనిలో ప్రాణాలుండగా (ద్రోణుడు ధర్మరాజు దిక్కుకు 
రాగలడా? సందేహించకుండా అర్జునుడి యొద్దకు వెళ్ళుము" అని అన్నాడు. 


వ. అనిన ధృష్టద్యుమ్ను పలుకుల కూటిడిల్లి యనిలతనయుం డన్నచరణంబులకుం బ్రణతుండై యాలింగనంబును 
నాశీర్వాదంబునుం బడసి యున్న యప్పుడు శౌరి శంఖ విరావంబు వీతెంచిన న వ్విభుం డవ్వీరున కి 
ట్లనియె. 140 

ప్రతిపదార్థం: అనిన ధృష్టద్యుమ్ను పలుకులకు= ఆ విధంగా చెప్పిన ధృష్టద్యుమ్నుడి మాటలకు; ఊటడిల్లి= ఓదార్పునంది; అనిల 
తనయుండు= భీమసేనుడు; అన్న చరణంబులకున్‌= ధర్మజుడి పాదాలకు; ప్రణతుండు+ఐ= నమస్కారం చేసి; ఆలింగనంబును= 
కౌగిలియు; ఆశీర్యాదంబునున్‌ పడసి= ఆశీస్సులను పొంది; ఉన్న అప్పుడు= ఉండే సమయాన; శౌరి= శ్రీకృష్ణుడి; శంఖవిరావంబు= 
శంఖధ్వని; వీతెంచినన్‌= వినరాగా; ఆ+విభుండు= ఆ ధర్మరాజు; ఆ+వీరునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ వీరుడితో ఈ విధంగా 
అన్నాడు. 

తాత్పర్యం: అనుమానం వదలి అర్జునుడి యొద్దకు వెళ్ళు'మని ధృష్టద్యుమ్నుడు పలుకగా ఊరడిల్లి, భీమసేనుడు 

తన అన్నగారి పాదాలకు నమస్కరించాడు. ఆయన కౌగిలించుకొని ఆశీస్సు లందించాడు. అపుడు కృష్ణుడి 

శంఖధ్వని వినరాగా ఆ రాజు ఆ వీరుడితో ఇట్టా అన్నాడు: 


క “విను పాంచజన్య పటుని। స్వన మదె యిది మటి(ది యెడరు సైరింపక కృ 
ష్టుని రణము సేయు రభసం । బని తలంచెద నెయ్ధు మెయ్డు మధిక రయమునన్‌.” 141 


ప్రతిపదార్థం: పాంచజన్య పటునిస్వనము= పాంచజన్య శంఖంయొక్క పెనురవం; అదె వినుము= అదుగో వినుము; ఇది= 
ఈ శబ్దం; మజంది ఎడరు= తన మేన మరది అర్జునుడి భంగపాటును; సైరింపన్‌= ఓర్వలేక; కృష్ణుని రణము చేయు= కృష్ణుడు 
యుద్దం చేసే; రభసంబు+అని= వేగమని; తలంచెదన్‌= తలచుకొంటున్నాను; అధిక రయమునన్‌= మిక్కిలి తొందరగా; ఎయ్టుము 
ఎయ్టుము= (వారిని) వెంబడించుము. 


తాత్సర్యం: “పాంచజన్య శంఖారావం వినవస్తూ ఉన్నది. అదిగో! వినుము. తన మేనమరది అయిన అర్జునుడి 
భంగపాటున కోర్యక శ్రీకృష్ణుడు చేసే రభస మది' అని తలుస్తున్నాను. చాలా తొందరగా వారిని వెంబడించి 
వెళ్ళుము” (అని ధర్మజుడు భీముడితో అన్నాడు). 


వ. అనవుడు సవిశేష కల్పితంబగు రథంబు రవంబును దూర్య నినదంబును దనసింహనాదంబునుం జెలంగ 
విశోకుని సారథ్య సామర్హ్యంబున రథ్యంబులు నెజయ మెటియం గదలి గొ నయంబు సారించి కురుబలంబు 
నవలోకించుచు నడరు నవ్వడముడిం దలపడి నీ కొడుకులు దుశ్శల చిత్రసేనకుండభేది వివింశతి దుర్ముఖ 
దుస్సహులును వికర్ణ శలవిందానువింద సుముఖ దీర్ణబాహు సుదర్శన బృందారకులును సుహస్త సుషేణ 
దీర్ణలోచనాభయ రౌద్రకర్మ సువర్మ దుర్విమోచనులును వివిధ విశిఖంబులు వర(గించుటయు, లేళ్ళగమిం 
జూచి పొంగు సింగంబు చందంబునం జెలంగి యా శరంబులు వారించుచు వారిం గదిసి బృందారకుం 
దెగం జూచి యభయ రౌద్రకర్మ దుర్విమోచనులను మువ్వుర మూండు వెడండ దూపులం దునిమిన. 142 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధర్మరాజు చెప్పగా; సవిశేష కల్పితంబు+అగు రథంబు రవంబును= అన్ని విశేషాలతో సిద్దం 
చేసిన తేరు సవ్వడిని (అనగా అన్ని హంగుల యుద్ద పరికరాలతో సన్నద్దమయిన తేరు నడకలో విన్సించే శబ్దమును); 
తూర్యనినదంబును= తూర్యనాదాలును; తన సింహనాదంబును= తాను కావించే సింహనాదమును; చెలంగన్‌= ధ్వనించగా; 
విశోకుని సారథ్య సామర్థ్యంబు నన్‌= విశోకుడనే సూతుడి శక్తితో; రథ్యంబులు= గుర్రాలు; నెజయన్‌= గొప్పగా వ్యాపించగా 
(అనగా గొప్పగా పరుగులు వారగా); మెజయన్‌= (ప్రకాశించగా; కదలి= నడచి (యుద్దానికి బయలుదేరి); గొనయంబుసారించి= 
అల్లెత్రాటిని లాగి (వింటినారిని లాగి శబ్దంచేసి); కురుబలంబున్‌= కౌరవసేనను; అవలోకించుచున్‌= చూస్తూ; అడరు= విజ్బం 
భించే; ఆ+వడముడిన్‌+తలపడి= ఆ భీమసేనుడిని ఎదుర్కొని; నీ కొడుకులు= నీ కుమారులయిన; దుళ్ళల, చిత్రసేన, కుండభేది, 
వివింశతి, దుర్ముఖ, దుస్త్పహులును, వకర్ల, శల, వింద+అనువింద, సుముఖ, దీర్భబాహు సుదర్శన బృందారకులును, సుహస్త, 
సుషేణ, దీర్భలోచన+అభయ, రౌద్రకర్మ, సుశర్మ, దుర్విమోచనులును= ఈ సేర్చు కల నీ కొడుకులు; వివిధ విశిఖంబులు= 
అనేకరకాలయిన బాణాలను; పరణగించుటయున్‌= వేయుటయు; లేళ్ళగమిన్‌+చూచి పొంగు= జింకలగుంపును చూచి ఉప్పొంగే 
(చెలరేగే); సింగంబు చందంబునన్‌= సింహంవలె; చెలంగి= ఒప్పి; ఆ శరంబులు= కౌరవులు ప్రయోగించిన బాణాలను; వారించు 
చున్‌= ఆపుచు; వారిన్‌+కదిసి= కౌరవులను దాటి; బృందారకున్‌+తెగన్‌+చూచి= బృందారకు డనే వాడిని చంపి; అభయ, రౌద్రకర్మ, 
దుర్విమోచనులను మువ్వురన్‌= ఈ ముగ్గురిని; మూండు= మూడు; వెడంద తూపులన్‌= వాడి అయిన విశాలమయిన బాణాలతో; 
తునిమినన్‌= చంపగా. 


తాత్పర్యం: ధర్మరాజు చెప్పగా భీమసేనుడు, సర్వాంగసన్నద్దమైన రథంతో, విశోకుడనే సారథి సారథ్యంలో, రథనాద 
తూర్యనాద సింహనాదాలతో ఒప్పుతూ వింటినారిటంకార శబ్దంతో యుద్దానికి వెళ్ళాడు. కౌరవసైన్యాన్ని చూస్తూ 
పేట్రేగిన భీమసేనుడిని, నీ కొడుకులైన దుళ్ళల, చిత్రసేన, కుండభేది, వివింశతి, దుర్ముఖ, దుస్సహ, వికర్ల, శల, 
వింద, అనువింద, సుముఖ, దీర్హబాహు, సుదర్శన, బృందారక, సుహస్త, సుషేణ, దీర్భలోచన, అభయ, రౌద్రకర్మ, 
సుశర్మ, దుర్విమోచను అనేవారు అనేకవిధాలైన వాడి బాణాలను వేశారు. అందు కాతడు లేళ్ళ గుంపును చూచి 
ఉప్పొంగే సింహం మాదిరి, కౌరవులు వేసిన బాణాలను ఆపుకొంటూ వారిని దాటి, బృందారకుడిని చంపి, అభయ 
రౌద్రకర్మ దుర్విమోచనులనే ముగ్గురిని మూడు బాణాలతో హతమార్చగా. 


విశేషం: అలంకారం ఉపమ. 


క చలమునం బోవక పెనంగిన । నల వేర్పడ నతండు విందు ననువింద సుశ 

ర్ముల జంపి, సుదర్శను బె । ట్టిలపైంబడి యపుడు సావ నేసె నరేంద్రా! 143 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా! (ధృతరాష్ట్రా!); చలమునన్‌= మత్సరంతో; పోవక= వెళ్ళిపోక (తప్పుకొని పోకుండా); పెనంగినన్‌= 
పోట్లాడగా; అలవు= బలం; ఏర్పడన్‌= స్పష్టం కాగా; అతండు= ఆ భీమసేనుడు; విందున్‌= విందుడినీ; అనువింద సుశర్మలన్‌= 
అనువిందుడినీ, సుశర్మనూ; చంపి= చంపివేసి; సుదర్శనున్‌= సుదర్శనుడిని; బెట్టు+ఇలపైన్‌+పడి= భయంకరంగా భూమిమీద 
పడి; చావన్‌= చని పోగా; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్పర్యం: ఓ రాజా ధృతరాష్ట్టా! (నీ కొడుకులు) వెనుకకు తిరిగిపోకుండా మత్సరంతో యుద్దం చేయగా, భీముడు 
తన బలం స్పష్టపడేటట్టు విందుడినీ అనువింద సుశర్ములనే వారినీ చంపి, సుదర్శనుడు భూమిమీద పడి చచ్చేటట్టుగా 
కొట్టాడు. 


క. పెఅవారు వెజిచి నలుగడ(। బటిచిన వాయుసుతు. డార్డి పణపె రథం బా 
తెఅపిన యరుగుట గని గురు6। డుఅక యతని దాయకం గప్పె నుగ్రాస్ర్రములన్‌. 144 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 469 


ప్రతిపదార్థం: పెజవారు= ఇతరులు (శత్రువులు); వెజచి= భయపడి; నలుగడన్‌+పజచినన్‌= నాలుగు దిక్కులకు పరుగెత్తగా 
(పారిపోగా); వాయుసుతు(డు= భీమసేనుడు; ఆర్భి= సింహనాదం చేసి; రథంబున్‌= తన తేరును; పజపెన్‌= తోలాడు; ఆ 
తెజపిన= ఆ బాటనే; అరుగుటన్‌+కని= వెళ్ళటం చూచి (భీముడట్టే పోవటం చూచి); గురు(డు= ద్రోణుడు; ఉజక= లెక్క పెట్టక; 
ఉగ్రాస్ర్రములన్‌= భయంకరమైన బాణాలతో; అతనిన్‌+తా(కన్‌= వానిని తాకగా; కప్పెన్‌= కప్పివేశాడు. 
తాత్సర్యం: ఇతరులు భయపడి నాలుగుదిక్కులకూ పరుగెత్తేటట్టుగా చేసి, భీముడు సింహనాదం చేస్తూ, తన 
తేరు నా దిక్కుకు తోలించాడు. దానిని చూచిన ద్రోణుడు భీముని లెక్క పెట్టక, భయంకరమైన బాణాలతో అతడిని 
కప్పివేశాడు. 
వ. ఇట్లు నిలువరించి, నిటలంబున నారాచంబు నాటించి, యక్కుంభసంభవుండు దనమనంబున “వీడ 
వివ్వచ్చునట్లు నన్ననుసరింప( గలవాండని తలంచి యప్పవనతనయు నుద్దేశించి. 145 
ప్రతిపదార్థం: ఇట్లు నిలువరించి= ఈ విధంగా నిలిపి; నిటలంబునన్‌= నెన్నుదుట; నారాచంబున్‌= వాడి బాణాన్ని; నాటించి= 
నాటుకొనేటట్లు చేసి; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణుడు; తనమనంబునన్‌= తన మనస్సులో; వీడు= ఈ భీమసేనుడు; 
వివ్వృచ్చున్‌+అట్టు= అర్జునుడి మాదిరిగనే; నన్ను+అనుసరింపన్‌+కలవాండు= న న్ననుసరించి వచ్చేవాడు; అని తలంచి= అని 
ఊహించి; ఆ+పవనతనయునుద్దేశించి= ఆ భీముడిని గూర్చి. 
తాత్సర్యం: ఆ విధంగా నిలిపి, నెన్నుదుట వాడిబాణాన్ని నాటి, ఆ (ద్రోణుడు మనసులో 'ఆ అర్జునుడు 
నన్ననుసరించి వెళ్ళినట్టుగానే ఇతడు కూడా అనుసరిస్తా' డని తలచుకొని (భీముడితో) ఇట్లా అన్నాడు: 


క “నను గెలిచికాకనీకి। మ్మొన సొరంగా నెట్లు వచ్చు? మును నీ తమ్ముం 
డనుమతుండై కాదే చొర(। గనియె ననుడు నతడు గన్ను(గవ గెంపారన్‌. 146 


ప్రతిపదార్థం: నను గెలిచి కాక= నన్ను జయించకుండా (అనగా అస్త్రగురుడ నగు నన్ను గెలువక); నీకున్‌= నీకు (భీమసేనుడికి); 
-ఈ+మొనన్‌= ఈ వ్యూహంలోకి; చొరంాన్‌= ప్రవేశించగా; ఎట్టు వచ్చున్‌?= ఏ విధంగా సాధ్యమవుతుంది? మును= వెనుక; 
నీ తమ్ముండు= నీ తమ్ముడైన అర్జునుడు; అనుమతుండు+ఐ కాదే= నా ఉత్తర్వు నంది కదా!; చొరన్‌+కనియెన్‌= లోనికి వెళ్ళ 
గలిగాడు; అనుడున్‌= అనగా; అతండు= భీముడు; కన్ను(గవ= కన్నులు రెండును; కెంపారన్‌= ఎరగ్రబడగా (అనగా కోపం కలుగగా). 
తాత్సర్యం: 'ఓ భీమసేనా! తొలుత నన్ను గెలిస్తే గాని ఈ సేనలోకి (ప్రవేశించటం సాధ్యం కాదు. ఇదివరకు 
నా అనుమతితోనే నీ తమ్ముడు కూడా సేనలోకి చొచ్చుకొని వచ్చాడు" అనగా, భీముడు కోపంతో తన కన్నులు 
రెండూ ఎ(ర్రబడగా (ఇట్టా అన్నాడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


క  'నరు€ డొక రథికుని యనుమతి(। జొర దలంచునె? మనుజ సేన సురబల మైనం 
దెరలిచికొని విచ్చలవిడి । నరుగుం దనవలయు నెడకు; నది యట్లుండెన్‌. 147 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ఒక రథికుని అనుమతిన్‌= ఒకానొక రథికుడి ఉత్తర్వుతో; చారన్‌+తలంయయనె?= లోనికి 
వెళ్ళగోరునా?; మనుజసేన= మానవసైన్యం; సురబలము= దేవసేన; ఐనన్‌= అయినప్పటికినీ; తెరలిచికొని= చీల్చికొని; విచ్చల 
విడిన్‌= తనకు తోచినట్టు; తనవలయు+ఎడకున్‌= తాను వెళ్ళదలచుకొన్న చోటికి; అరుగున్‌= వెళ్ళుతాడు; అది అట్టు+ ఉండెన్‌= 
దాని నట్లా ఉండనిమ్ము. 

తాత్పర్యం: 'ఒక రథికుడి అనుమతితో అర్జునుడు తాను వెళ్ళదలచుకొన్నచోటికి వెళ్ళుతాడా? మానవసేన అయినా, 
దేవతాసైన్యమైనా, తాను పోవలసిన చోటుకి చీల్చుకొని వెళ్ళ గలడు. అది అట్లా ఉండనిమ్ము. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


470 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చ.  ప్రియములు వల్కిని న్ననుసరింపంగం బార్జుండు గాడు సుమ్ము! దు 
రయ భుజశక్తి నిర్మథిత శత్రుండు భీముండు గాని; నీవు దం 
డ్రియు గురుడుం బ్రియుండు నని ప్రీతి యొనర్జెద( బూని వైరికిన్‌ 
జయ మొనరింతు గాక! యని సై(తునె దర్పము సూపకుందునే?' 148 


ప్రతిపదార్థం: ప్రియములు పల్కి= తీయని మాట లాడి; నిన్నున్‌+అనుసరింప(గన్‌= నిన్ననుసరించటానికి (నీ వెంట నడిచే 
దానికి); పార్టుడు గాడు సుమ్ము!= అర్జునుడు కాడు సుమా! దుర్ణయ= జయింపరాని; భుజశక్తి= భుజబలంతో; 
నిర్మథితశత్రుండు= మర్దింపబడిన శత్రువులు కలవాడు; భీము(డు= భీముడు; కాని= కాకుంటే; నీవు; తండ్రియున్‌, గురుండున్‌, 
'ప్రియుండున్‌+అని= తండ్రివంటివాడవు, గురుడవు, ప్రియమైనవాడవు అని; ప్రీతి+ఒనర్చెదన్‌= (మీకుసంతోషం కలిగిస్తాను; 
పూని వైరికిన్‌= ప్రయత్నంతో విరోధికిి జయము+ఒనరింతు+కాక!+అని= జయం కలిగించడానికి; సైంతునె= సహిస్తానా? 
దర్పము= గర్వము; చూపక+ఉందునే= చూపకుండా ఉంటానా? 
తాత్పర్యం: తియ్యని మాటలతో ని న్ననుసరించటానికి నే నర్జునుడను గాను. భుజబలంతో శత్రువులను మధించిన 
వాడను - భీముడను. నీవు నాకు తండ్రి వంటివాడవని, గురుడివని, ఇష్టమైనవాడివని నీకు సంతోషాన్ని కలిగిస్తాను. 
అంతేకాని శత్రువుకు ప్రయత్నించి నీవు జయంకలిగించడాన్ని మాత్రం నేను సహించను. నా గర్వం చూపకుండా 
ఉంటానా? 
వ. అని పలికి. 149 
తాత్సర్యం: అని మాట్లాడి. 
మ. గద సారించి చెలంగి వైచిన భుజాగర్వంబు సాలించి య 

మ్ముదుకం డుర్వికి దాటి పోయె; నది రశ్ముల్‌ మింట బర్వంగ బె 

ట్టిదమై మైోయుచు వచ్చి బల్పిడుగు మాడ్కిం దాంకుడున్‌ గుట్టిముల్‌ 

సదిసెన్‌, సారథి మ్రగ్గె, దేరు వొలిసిన్‌ సైన్యంబు భీతిల్లంగన్‌. 150 
ప్రతిపదార్థం: గద సారించి= గదను ఊపి; చెలంగి వైచినన్‌= ఉత్సాహంతో వేయగా; భుజాగర్వంబు= భుజబలం; చాలించి= 
వదలి; ఆ+ముదుకండు= ఆ ముసలివాడు; ఉర్వికిన్‌= భూమికి; దాంటిపోయెన్‌= దాటుకొనిపోయాడు; అది= ఆగద; రశ్ముల్‌= 
కాంతులు; మింటన్‌+పర్వంగన్‌= ఆకాశంలో వ్యాపించగా; బెట్టిదము+ఐ= తీవ్రమై; మైయుచు వచ్చి= శబ్దం చేస్తూ వచ్చి; బల్పిడుగు 
మాడ్కిన్‌= పెను పిడుగు మాదిరిగా; తాంకుడున్‌= తగులగా; సైన్యంబు భీతిల్లగన్‌= (మన) సైన్యం భయపడగా; గుజ్జముల్‌ 
చదిసెన్‌= గుర్రాలు నలిగిపోయాయి; సారథి= సూతుడు; (మ్రగ్గెన్‌= చచ్చాడు, తేరు పొలిసెన్‌= రథం నాశమయింది. 
తాత్పర్యం: (భీమసేనుడు) గదను చాచి వేయగా భుజబలం చాలించి ఆ వృద్దుడు (ద్రోణుడు) రథం మీద 
నుండి భూమి మీదికి ఉరికి తొలగి వెళ్ళాడు. ఆ గద ఆకాశం దాకా కాంతులను వ్యాపింపచేస్తూ, పెద్దశబ్దంచేస్తూ, 
పెద్ద పిడుగువలె తాకేటప్పటికి మన సైన్యం భయపడేటట్టుగా గుర్రాలు, సారథి చనిపోగా, తేరు నుగ్గునుగ్గయింది. 


వ. అప్పు డమ్మేటిమగండు. 151 
ప్రతిపదార్థం: అప్పుడు; ఆ+మేటిమగండు= ఆ గొప్పవీరుడు 
9 


తాత్సర్యం: అపు డా గొప్ప మొనగాడు. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 471 


క మన మూక దటిసి యుద్దతి(। జన జన నీనందనులు వెసం దాకియు ను 

బ్ఞిన యతని వీ(క కోర్వక । కనుకని సిగ్గు సెడి పాటగా గురుం డంతన్‌. 152 
ప్రతిపదార్థం: మన మూంక దటిసి= మన సేన దగ్గరకు వచ్చి; ఉద్దతిన్‌ చనన్‌+చనన్‌= దర్చంతో పోగా పోగా; నీ నందనులు= 
నీ కుమారు లయిన కౌరవులు; వెసన్‌+తా(కియున్‌= తొందరగా ఎదుర్కొని నప్పటికినీ; ఉబ్బిన= పెరిగిన; అతని వీ(కకున్‌= 
ఆతడి ఉత్సాహానికి; ఓర్వక= సహించలేక; కనుకని= సంభ్రమంతో; సిగ్గు చెడి= సిగ్గు వదలి; పాజంగాన్‌= పారిపోగా; అంతన్‌= 
ఆ మీదట; గురుండు= (ద్రోణుడు. 
తాత్సర్యం: మన సేనను ఎదుర్కొని దర్పంతో పోగా పోగా, నీ కొడుకులు త్వరగా అతడిని ప్రతిఘటించి, అతడి 
పరాక్రమానికి ఆగలేక, భయంతో సిగ్గు వదలి పరుగెత్తారు. అంతట గురుడు. 


క ఒండొక తే రెక్కి సము । ద్దండత( జని భీమసేను( దాంకి శరము లొం 

డొండ నిగిడించి నొంచిన | గం డడ(గక యతండు గనలు గదిరిన మదితోన్‌. 153 
ప్రతిపదార్థం: (ద్రోణుడు) ఒండొక తేరు+ఎక్కి= మరియొక తేరుమీది కెక్కి; సముద్దండతన్‌= గొప్పగా; చని= వెళ్ళి; భీమసేనున్‌ 
తాశి= భీముడిని ఎదుర్కొని; శరములు= బాణాలు; ఒండొండన్‌= ఒకదానితో ఒకటిగా (వరుసగా); నిగిడించి= వేసి; నొంచినన్‌= 
బాధించగా; గండు= పొగరు, గర్వం; అడంగక= తగ్గక; అతండు= భీముడు; కనలు= కోపం; కదిరిన= నిండిన; మదితోన్‌=మనసుతో. 
తాత్సర్యం: (ద్రోణుడు ఇంకొక తేరెక్కి, గొప్పగా వెళ్ళి భీముడితో తలపడి వరుసగా బాణాలు వేసి బాధించాడు. 
బలగర్వం తగ్గకుండా మిక్కిలి కోపం నిండిన మనసుతో భీముడు(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అరదము డిగ్గి యప్పటు శరావళి కోర్పి మొగంబు వాంచి స 
త్వరు( డయి వాన పై గురియ వంచిన మస్తక మొప్ప( బోవు సుం 
దర వృషభంబు లీల( జని దర్ప మెలర్చ(గ నొక్కచే నొగల్‌ 
వెరవునం బట్టి తేరు ప్రజ విస్మయ మందంగ వీచి వైచినన్‌. 154 


ప్రతిపదార్థం: (భీమసేనుడు) అరదము డిగ్గి= తన తేరును దిగి; ఆ+పటు శర+ఆవళికిన్‌+ఓర్చి= ఆ ద్రోణుడిచే వేయబడిన 
తీ వబాణపంక్తిని ఓర్చుకొంటూ; మొగంబు వాంచి= తన మొగమును వంచుకొని (బాణాలు తగులకుండా); సత్వరుండు+అయి= 
వేగం కలవా డయి; వాన పైన్‌ కురియన్‌ వంచిన మస్తకము= వాన మీద కురుస్తున్నా వంచిన తలను; ఒప్పన్‌+పోవు= తగిన 
విధంగా నడిచే; సుందరవృషభంబు లీలన్‌= అందమైన ఆబోతు వలె; చని= వెళ్ళి; దర్బము+ఎలర్స(గన్‌= గర్వం ఒప్పుగా; ఒక్కచేన్‌= 
ఒక చేతితో; నొగల్‌= తేరి నొగలను; వెరవునన్‌+పట్టి= ఉపాయంతో పట్టుకొని; తేరున్‌= తేరును (ద్రోణుడి తేరును); ప్రజ= 
చూచే జనం; విస్మయము+అందంగన్‌= ఆశ్చర్యపడగా; వీచి వైచినన్‌= విసరివేయగా. 

తాత్పర్యం: తన రథం మీది నుండి ఎగిరి క్రిందికి దూకి, ద్రోణుడు ప్రయోగించే తీవ్రబాణ సమూహాన్ని ఓర్చుకొంటూ, 
ముఖం వంచుకొని, మిక్కిలి వేగంగా - మీద వర్షం కురుస్తుంటే తలనువంచి పరుగెత్తే అందమైన ఆబోతు వలె 
వెళ్ళి, గర్వం అతిశయించగా, ఒక్కచేతితో (ద్రోణుడి తేరి నొగలను పట్టి ఎత్తి, అందరు చూచి ఆశ్చర్యపడేటట్టు 
ఆ రథాన్ని విసిరివేయగా (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 
భీము(డు ద్రోణాది రథికుల నతిక్రమించి యర్జును( జేరంబోవుట (సం. 7-102-88) 


ఆ. నుగ్గునూచ మైన నగ్గురు( డొండొక । యరద మెక్కి యల్ల నరిగె సేన 
మొగమునకు రయంబు మిగుల విశోకు(డు । దేర భీము. డెక్కెం దేరు ప్రీతి. 155 


472 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నుగ్గునూచము+ఐనన్‌= (రథం విసరివేయగా) పొడిపొడికాగా; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; ఒండొక 
అరదము+ఎక్కి= వేరొక తేరు నెక్కి; అల్లన్‌+అరిగెన్‌= నెమ్మదిగా వెళ్ళాడు; సేన మొగమునకున్‌= సేన మొదటికి; విశోకుండు= 
భీముడి సారథి అయిన విశోకుడు; రయంబు మిగులన్‌= మిక్కిలి వేగంతో; తేరన్‌= తీసికొని రాగా; భీము(డు= భీమసేనుడు; 
ప్రీతిన్‌= (ప్రేమతో; తేరున్‌= రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 


తాత్సర్యం: ఆ విధంగా వేయటంవలన తేరు ముక్కలు ముక్కలయింది. అంత గురుడు వేరొక తేరెక్కి సేనాముఖానికి 
మెల్లగా వెళ్ళాడు. తన సారథి విశోకుడు మిక్కిలి వేగంగా రథం తీసికొనిపోగా, ప్రీతితో భీమసేనుడు ఆ తేరుఎక్కాడు. 


వ. ఇవ్విధంబున ధనురాచార్యు బెట్టు వటిచి బిట్టు సను నా జెట్టిబిరుదున కెదుర్వం జాలక భోజబలంబును 
గాంభోజానీకంబును యవనాది మ్లేచ్చ సైన్యంబులునుం బసులు పులికిం బాటు తెటింగునం గలంగి పటిచె;న 
న ట్లప్రతిహతగతిం బోయి సాత్యకి సమరోల్లాసంబు గనుంగొనుచు నట కడచి యవ్వడముడి దివ్యరథంబు 
మెఅయం గౌరవ్యయోధులతోడం బెనంగు సవ్యసాచిం జూచి సింహనాదంబు సేసిన, నతనిం గనుంగొని 
ప్రియంబున నయ్యర్జునుండును హరియును గర్జారవంబుల గగనంబు నినిచి; రమ్మహారవంబు లాకర్ణించి 
యుధిష్టిరుండు భీము సంజ్ఞాపనంబునకు సంతుష్టాంతరంగుండై తన లోనన యతని నగ్గించి యన్నర 
నారాయణుల యెలుంగులు వినం గనుటకుం బొంగుచు, నప్పార్థుండు దన ప్రతిజ్ఞ నెబిపి వచ్చి తన్నుం 
గౌంగిలించికొనుటం గోరుచుం, గౌరవపతి యిమ్మెయిం దమ్ములు బంధులుం దెగంబొలియుట దెలిసి 
యయినను దీరునకుం జొచ్చి యున్నవారినైనం గాచి కొనునొకో! యని యూహించుచు6 గయ్యంబు 
సేయుచుండె' ననిన విని ధృతరాష్త్రండు సంజయున కి ట్లనియె. 156 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ధనురాచార్యున్‌= (ద్రోణాచార్యుడిని; బెట్టు పజచి= మిక్కిలి బాధించి; బిట్టు 
చను= త్వరగా వెళ్ళుతున్న; ఆ జెట్టి బిరుదునకున్‌= ఆ మహావీరునకు; ఎదుర్చన్‌+చాలక= ఎదుర్కొనలేక; భోజబలంబును= 
భోజదేశ సైన్యమును; కాంభోజ+అనీకంబును= కాంభోజసైన్యమును; యవనాది మ్లేచ్చ సైన్యంబులును= యవనులు మొదలైన 
మ్లేచ్చ సేనలును; పసులు= పశువులు; పులికిన్‌+పాణు తెజంగునన్‌= పులిని చూచి పరుగెత్తే విధంగా; కలంగి= బెదరి; పజుచెన్‌= 
పరుగెత్తాయి; అట్టు= ఆ విధంగా; అప్రతిహతగతిన్‌+పోయి= ఎదురు లేని విధంగా వెళ్ళి (తనను అడ్డుకొనేవాడు లేడన్నట్టుగా 
వెళ్ళి; సాత్యకి సమర+ఉల్లాసంబు కనుంగొనుచున్‌= సాత్యకియొక్క యుద్దోత్సాహాన్ని చూస్తూ; అట కడచి= ఆ చోటు దాటి; 
ఆ+వడముడి= ఆ భీమసేనుడు; దివ్యరథంబు మెజయన్‌= దేవతా రథం (ప్రకాశించగా; కౌరవ్యయోధులతోడన్‌= కౌరవులలోని 
మొనగాం[డ్రతో; పెనంగు= యుద్దం చేసే; సవ్యసాచిన్‌+చూచి= అర్జునుడిని చూచి; సింహనాదంబు చేసినన్‌= సింహగర్జనం చేయగా; 
అతనిన్‌+కనుంగొని= ఆ భీముడిని చూచి; ప్రియంబునన్‌= (ప్రేమతో; ఆ+అర్జునుండును హరియును= ఆ అర్జునుడూ, కృష్ణుడూ; 
గర్జారవంబులన్‌= గర్జాధ్వనులతో; గగనంబు నినిచిరి= ఆకాశం నింపారు; ఆ+మహారవంబులు= ఆ పెను శబ్దాలను; ఆకర్షించి= 
విని; యుధిష్థిరుండు= ధర్మరాజు; భీము సంజ్ఞాపనంబునకున్‌= భీముని యొక్క సైగకు; సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతో 
షంతో కూడిన మనస్సుతో; తనలోలోనన= తన మనస్సులోనే; అతనిన్‌+అగ్గించి= ఆ భీముడిని పొగడి; ఆ నరనారాయణుల= 
ఆ అర్జునుడి కృష్ణుడి; ఎలుంగులు= కంఠధ్వనులు; వినన్‌= వినటానికి; కనుటకున్‌= చూడటానికీ; పొంగుచున్‌= సంతోషిస్తూ; 
ఆ+పార్టుండు= ఆ అర్జునుడు; తన (ప్రతిజ్ఞ నెజపి వచ్చి= తన శపథాన్ని సాగించి వచ్చి (మాట నిలుపుకొని వచ్చి); 
తన్నున్‌+కౌయగిలించుకొనుటన్‌+కోరుచున్‌= తనను కౌగిలించుకొనుటకై ఆశపడుతూ; కౌరవపతి= దుర్యోధనుడు; ఈ+మెయిన్‌= 
ఈ ప్రకారంగా; తమ్ములు బంధులు= తన తమ్ములు, బంధువులును; తెగన్‌+పొలియుట= చనిపోవటం; తెలిసి= తెలిసినవాడై; 
అయినను= ఉన్నా; తీరునకున్‌+చొచ్చి= సంధికి వచ్చి; ఉన్న వారిన్‌+ఐనను= మిగిలి ఉన్నవారి నైనను; కాచికొనునాకో!= రక్షించుకొన 
కలుగునో! అని= అని అలా; ఊహించుచున్‌= తలచుకొంటూ; కయ్యంబు= యుద్దాన్ని; చేయుచున్‌+ఉండెన్‌+అనినన్‌= చేస్తూ 
ఉండినాడనగా; విని= విన్నవాడై; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 473 


తాత్సర్యం: భీముడు ఈ విధంగా [ద్రోణుడిని మిక్కిలి బాధించి వెళ్ళుతుండగా మహావీరుడైన భీముడిని 
ఎదుర్కొనలేక భోజకాంభోజ యవనాది సేనలు పులిని చూచి పారిపోయే పశువుల మాదిరిగా భయపడి పరుగెత్తాయి. 
తనను అడ్డుకొనే నాథుడే లేకపోగా సాత్యకి యొక్క యుద్దోత్సాహాన్ని చూస్తూ ఆ చోటు దాటి, తన దివ్య రథం 
మెరుస్తుండగా కౌరవులలోని మొనగాండ్రతో యుద్దం చేస్తూ ఉన్న అర్జునుడిని చూచి సింహనాదం చేయగా భీముని 
చూచి ప్రీతితో కృష్ణార్జునులు తమ సింహనాదాలతో ఆకాశాన్ని నింపారు. ఆ పెను సవ్వడులు విన్న ధర్మరాజు 
భీముడు చేసిన సంజ్ఞకు సంతోషించి, మనస్సులో అతనిని పొగడి, కృష్ణార్జునుల గొంతులు వినటానికీ, చూడటానికీ 
పొంగిపోతూ, అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలుపుకొని వచ్చి, తనను కౌగిలించుకోవాలనికోరుతూ, యుద్దంలో తన 
సోదరులూ, బంధువులూ ఈ రీతిగా చచ్చిపోవటం చూచి అయినా, సంధికి వచ్చి, మిగిలి ఉన్నవారినైనా దుర్యో 
ధనుడు రక్షించుకోగలడా?' అని అనుకొంటూ ఉన్నాడని విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అంటూ ఉన్నాడు. 


ఆ. ఇట్లు సింహనాద మిచ్చిన భీముని | మార్మొనంగ మగండు మన బలమున( 
గలిగెనే మదాత్మజుల. గాల్చ( బుట్టిన । చిచ్చు వాండు; వాని జెనయు టరిది. 157 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారం; సింహనాదము+ఇచ్చిన= సింహగర్జన చేసిన; భీముని= భీమసేనుడిని; మార్కొనంగన్‌= 
ఎదుర్కొనగలిగిన; మగండు= మొనగాడు; మన బలమునన్‌= మన సేనలో; కలిగెనే?= ఉన్నాడా?; మత్‌+ఆత్మజులన్‌= నా 
కుమారులను; కాల్పన్‌+పుట్టిన= కాల్చటానికై పుట్టిన (అనగా చంపటానికై పుట్టిన); చిచ్చు వాండు= అగ్గి అయిన వాడు; వానిన్‌= 
భీమసేనుడిని (అటువంటి వాడిని); చెనయుట= ఎదుర్కొనటం; అరిది!= ఆశ్చర్యమే సుమా! 

తాత్పర్యం: అ ట్లా సింహగర్దనం చేసిన భీముడిని ఎదుర్కొన గల మొనగాడు మన బలంలో ఉన్నాడా? అతడు 
నా కొడుకును కాల్చటానికే పుట్టిన అగ్గివంటి వాడు. అతడిని ఎదుర్కొనటం అసాధ్యం.” 


చ. అనవుడు నాతం డిట్టు లను నమ్మనుజేంద్రు 'కప్పు కర్ణు( డ 
౪ 
య్యనిలతనూజు మార్మొని రయంబున వింశతి సాయకంబు లే 
సిన, నతండేడు తొమ్మిదులు చెచ్చెర నేసి సిడం బొకంట నే 
పునం గుదియించె నా రథికపుంగవు లట్లు దొడంగి యుద్దతిన్‌. 158 


ప్రతిపదార్థం: అనవుడు= అనగా; ఆతండు= ఆ సంజయుడు; ఆ+మనుజ+ఇం(ద్రునకున్‌= ఆ రాజేంద్రుడితో; ఇట్టులు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; అప్హు= ఆ సమయాన; కర్షుండు= రాధేయుడు; ఆ+అనిలతనూజున్‌= ఆ భీమసేనుడిని; మార్కొని= 
ఎదుర్కొని; రయంబునన్‌= తొందరగా; వింశతి సాయకంబులు+ఏసినన్‌= ఇరువది బాణాలను వేయగా; అతండు= ఆ భీముడు; 
ఏడు తొమ్మిదులు= అరువది మూడు(బాణాలను); చెచ్చెరన్‌+ఏసి= వేగంగా వేసి; సిడంబు= కేతనమును; ఒకంటన్‌= ఒక 
బాణంతో; ఏపునన్‌= గర్వంతో; కుదియించెన్‌= కుదియచేశాడు (క్రుంగదీశాడు); ఆ+రథికపుంగవులు= ఆ రథిక (శ్రేష్టులు; 
అట్టు= ఆ (ప్రకారంగా; తొడంగి= పూనుకొని; ఉద్దతిన్‌= దర్శంతో. 

తాత్సర్యం: అనగా విని సంజయుడు ఇట్టా చెప్పాడు. ఆ సమయంలో కర్షుడు భీముడిని ఎదుర్కొని వేగంగా 
ఇరవై బాణాలను అతడిపై వేయగా, ఆ భీముడు కూడా అరవైమూడు బాణాలను వేగంగా వేసి, ఒక బాణంతో 
కర్షుడి రథకేతనాన్ని గర్వంతో విరుగగొట్టాడు. ఆ విధంగా ఆ రథిక (శ్రేష్టులిద్దరూ తలపడి, దర్బంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


వ. పెనంగు నెడ భీమసేనుండు. 159 


474 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పెనగులాడేటప్పుడు భీమసేనుడు. 


క. సూతసుతు విల్లు ద్రుంచిన । నాతండు బలు వింట నొంచె నతని వెస మరు 

త్పూతి యదియు( ద్రుంచుచు ద । త్పూతుని( దురగముల ద్రుంచె దుర్దమలీలన్‌. 160 
ప్రతిపదార్థం: సూతసుతు విల్లు (త్రుంచినన్‌= కర్టుడి వింటిని త్రుంచివేయగా; ఆత(డు= ఆ కర్ణుడు; బలువింటన్‌= పెద్దవిల్లుతో; 
అతనిన్‌= ఆ భీమసేనుడిని; నొంచెన్‌= బాధించాడు; వెసన్‌= వేగంగా; మరుత్పూతి= వాయుపుత్రుడయిన భీముడు; అదియున్‌= 
ఆ బాణాగ్ని; (త్రుంచుచున్‌= ముక్కలు చేస్తూ; తత్పూతునిన్‌= అతడి సారథిని; తురగములన్‌= గుర్రాలను; దుద్దమలీలన్‌= 
అణచవీలుకాని విలాసంతో; (త్రుంచెన్‌= చంపాడు. 
తాత్సర్యం: కర్గుడి విల్లును త్రుంచాడు. అంత కర్షుడు వేరొక విల్లుతో భీముడిని బాధించాడు. దానిని కూడా 
(త్రుంచివేస్తూ అణచటానికి వీలుకాని విలాసంతో భీముడు ఆ కర్గుడి సారథినీ, గుర్రాలనూ చంపి వేశాడు. 
ఆ. విరథు(డై యతండు వృషసేను రథ మెక్కం। బాటుటయును, గలంగ6 బాటి సేన; 

లట్టియెడ నృపాలు( డాచార్యు పాలికి.। జనియె తేరు దోలికొని రయమున. 161 


ప్రతిపదార్థం: విరథుండు+ఐ= తేరులేనివాడై; అతండు= ఆ కర్టుడు; వృషసేను రథము+ఎక్కన్‌= వృషసేనుడి తేరు మీదికి 
ఎక్కగా; పాణుటయును= పరుగెత్తగా; సేన= (మన) సేన; కలంగన్‌+పాటెన్‌= చిందరవందరగా పరుగెత్తింది; అట్టి ఎడన్‌= ఆ 
సమయంలో; నృపాలుండు= దుర్యోధనుడు; రయమునన్‌= వేగంగా; ఆచార్యుపాలికిన్‌= ద్రోణాచార్యుడి దగ్గరకు; తేరు తోలికొని= 
రథం తోలుకొంటూ; చనియెన్‌= వెళ్ళాడు. 

తాత్సర్యం: (కరుడు) అతడు తేరులేనివాడై పరుగెత్తి వృషసేనుడి తేరుమీద ఎక్కాడు. దానిని చూచిన సేన కలత 
చెందింది. అప్పుడు దుర్యోధనుడు గురువయిన [ద్రోణుడి వద్దకు తన తేరు తోలుకొని వెళ్ళాడు. 


దుర్యోధనుండు ద్రోణుని దూణనాడుట (సం.7-105-1) 
వ. చని యడచిపాటు గదుర నతనితో ని ట్లనియె. 162 
తాత్సర్యం: (ఆ విధంగా) వెళ్ళి, తొందరపాటుతో ద్రోణాచార్యుడితో ఇట్టా అన్నాడు: 


క. _ “నరుండును సాత్యకియు వృకో | దరుండును మనసేన( గల(చెదరు; సైంధవు( జే 

రిరి; నీకు( దగునె నరునిం । జొరనిచ్చితయేని వారి. జొరనీ ననఘా! 163 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! నరు(డును= అర్జునుడును; సాత్యకియున్‌= సాత్యకియును; వృకోదరుండును= 
భీముడును; మనసేనన్‌+కలంచెదరు= మన సేనను చీకాకు పరుస్తారు; (వారు); సైంధవున్‌+చేరిరి= సైంధవుడికి దగ్గరయ్యారు; 
నరునిన్‌+చొరనిచ్చితయేని= అర్జునుడిని (ప్రవేశింపనిచ్చినప్పటికీ; వారిన్‌+చారనీన్‌= సాత్యకి, భీములను చొరనివ్వటానికి; 
నీకున్‌+తగునె?= నీకు న్యాయమా? 


తాత్పర్యం: అర్జునుడు, సాత్యకి, భీముడు మన సేనలను చీకాకు పరచి సైంధవుడి దగ్గరకు చేరారు. అర్జునుడిని 
చొరనిచ్చినా, సాత్యకినీ, భీముడినీ చారనీయటం నీకు తగునా? 


క సమరంబున నీ వోడుట । సముద్ర మింకుట; జయించె సాత్యకి గురుంగ 
య్యమున నని యెసంగు జనవా । దమ మేలుగ దలంచి తొక్కొ! ధనురాచార్యా! 164 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 475 


ప్రతిపదార్థం: ధనురాచార్యా!= ధనుర్విద్యా గురువా!; సమరంబునన్‌= యుద్దంలో; నీవు+ఓడుట= నీవు ఓడిపోవటం; 
సము[ద్రము+ఇంకుట= సము(ద్రం ఇంకిపోవటం వంటిది (అనగా సముద్రంలో నీరు ఇంకిపోవటం ఎంత వింతయో యుద్దంలో 
ధనురాచార్యుడయిన (ద్రోణుడు ఓడిపోవటం అట్టిదే); సాత్యకి= ఆశైనేయుడు; గురున్‌= గురువయిన మిమ్ము; కయ్యమునన్‌= 
యుద్దంలో; జయించెన్‌= జయించాడు; అని ఎసంగు= అని వ్యాపించే; జననాదము+అ= నలుగురిమాటయే; మేలుగన్‌= ఢ్రేష్టంగా; 
తలంచితి+ఒక్కొ?= తలచుకొన్నావా? 


తాత్పర్యం: ధనురాచార్యా! యుద్దంలో నీవు ఓడిపోవటం సముద్రం ఇంకిపోవటం వంటిది. ఇక సాత్యకి 
ధనురాచార్యుడవయిన నిన్ను గెలిచా డని లోకులు అనుకొనటమే మేలుగా తలచుకొన్నావా? 


విశేషం: అలం: నిదర్శన. 


క ఈభంగి నీ వడంగుట । మా భాగ్యము గాక యింక మాటలు వల దీ 
క్షోభం బెట్టు లుడుగు. జెపు | మా! భవదీయ బలశౌర్యమతులకు. దగయాన్‌.' 165 


ప్రతిపదార్థం: ఈ భంగిన్‌= ఈ విధంగా; నీవు+అడంగుట= నీ వణగిపోవటం; మా భాగ్యముకాక= మా అదృష్టం కాక; ఇంకన్‌ 
మాటలు వలదు= ఇంక మాట్లాడ నక్కరలేదు; ఈ క్షోభంబు+ఎట్టులు+ఉడుగున్‌= ఈ ఆరాట మెట్టా పోతుందో; భవదీయబల 
శౌర్యమతులకున్‌= నీ బలానికి, పరాక్రమానికీ, బుద్దికి తగంగాన్‌= తగినట్టుగా; చెపుమా!= చెప్పవలయును సుమా! 


తాత్సర్యం: ఈ మాదిరిగా నీ వణగిపోవటం మా అదృష్టం (మా దౌర్భాగ్యం) కాక వేరేముంది? ఊరకే 
మాటలెందుకు? మా ఈ క్షోభ తీరే విధ మేమిటి? నీ బలానికీ, బుద్ధికీ, శక్తికీ తగిన విధంగా చెప్పవలసింది. 


చ. అనవుడు నాత. డిట్టు లను 'నక్కడ నిక్కడ నొక్క రూపునన్‌ 
మన మొనకైన యీ యెడరు మాన్చ(గ నోపిన యంత మాన్దెద; 
న్వినుము! విశిష్ట కార్య మవనీవర! సైంధవు( గాచికోల య 
ర్టునునకు నీకునుం గలిగె జూదము నేం డధికంపుటొడ్డుగన్‌. 166 


ప్రతిపదార్థం: అవనీవర!= రాజ[శ్రేష్టా!; అనవుడున్‌= ఆ విధంగా చెప్పగా; ఆతండు+ఇట్టులు+అనున్‌= ఆ ద్రోణు డీవిధంగా 
అన్నాడు; అక్కడన్‌+ఇక్కడన్‌= ఆ చోట ఈచోట (దుర్యోధనుడి తమ్ములు మొదలయిన వారున్నచోట, తానున్న ఈ చోట); 
ఒక్కరూపునన్‌= ఒకే విధంగా; మనమొనకైన ఈ ఎడరు= మన సేనకు కలిగిన ఈ భంగపాటు; మాన్సంగన్‌= పోగొట్టటానికి; 
ఓపినఅంత మాన్ఫెదన్‌= చేతనైనంతగా పోగొట్టుతాను; వినుము= (నా (ప్రతిజ్ఞ) వినుము; విశిష్టకార్యము= విశేషమైన పని; 
సైంధవున్‌+కాచికోల= సైంధవుడిని కాపాడుకొనటమే; నేడు= ఈ దినం; అర్జునునకున్‌= అర్జునుడికీ; నీకునున్‌= నీకునూ; 
అధికంపుటొడ్డుగన్‌= విశేషమైన పందెంతో; జూదము= పాచికల ఆట; కలిగెన్‌= ఏర్పడింది. 


తాత్సర్యం: దుర్యోధను డావిధంగా వ్యంగ్యంగా దెప్పగా విని, అందుకు బదులుగా ద్రోణుడు ఇట్లా అన్నాడు: 
'ఓ దుర్యోధనా! యుద్దరంగంలో అక్కడా, ఇక్కడా (అనగా నీ తమ్ములకూ, నాకూ) మన సేన పొందిన భంగపాటును 
పోగొట్టటానికి నా శక్తితో ప్రయత్నిస్తాను. ఇప్పటి మన ప్రత్యేక కర్తవ్యం - సైంధవుడిని కాపాడుకొనటమే. ఈ 
దినం జరిగే యుద్దం నీకూ అర్జ్హునుడికీ జరిగే పాచికలాటవంటిది. దాని పందెం చాలా భారీగా ఉంటుంది. 


క మును శకుని బుద్దిమై గెలి । చిన యది యస్టిరపు గెలుపు; సెడకీ జూదం 
బున వెడల బాటు సూవే । మన వెరవును లావు కలిమి మనుజాధీశా! 167 


476 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= ఓ రాజా! (దుర్యోధనా!); మును= ఇదివరలో; శకుని బుద్దిమైన్‌= శకుని తెలివితో; గెలిచిన 
అది= జయించటం (సభాపర్వంలో గెలిచింది); అస్థిరపు గెలుపు= (నిలవని గెలుపు) నిలుకడ లేని జయం; చెడక= నశించిపోక; 
ఈ జూదంబునన్‌= ఈ నాటి జూదంలో; వెడలన్‌+పాటు= బైట పడటం (అనగా జయించటం); మన వెరవును= మన ఉపాయమూ; 
లావును= బలమూ; సూవే!= సుమా! 


తాత్సర్యం: ఓ రాజా! ఇదివరలో శకుని తెలివితేటలతో పొందిన గెలుపు శాశ్వతమైన గెలుపు కాదు. ఈ దినం 
స్థిరంగా మనం ఈనాటి జూదంలో గట్టెక్కటమే మన ఉపాయమూ, బలమూ సుమా! 


వ. కావున నీవు సమరోత్సాహుండ వై సాహాయ్యంబునకు నద్దెస నున్న కర్ణాదులం గొని కవ్వడి మొదలగు 
నమ్మువ్వురకుం జాలి సింధురాజ రక్షణంబు నిర్వహింపు; మేను సేనాముఖంబున నిలిచి తక్మినయందతి 
నిలువరించుట మేలు; నీతో వచ్చుట కర్ణంబు గాదు పొ' మృనుటయు నతండు మరలి తన్నుందాన 
పురికొలిపికొనుచు నట సనియె; నప్పుడు యుధామన్యుండు నుత్తమౌజుండును మున్ను కృతవర్మచేత 
నివారితులై నరునితోడ నటుమం జనక కెలని కుజికి మనమొనందెరల్టికొని బయలికి వెడలి కపిధ్వజ గాండీవ 
గుణరావంబుల కతన నతని యున్న యెడ యుపలక్షించి తిరిగి వచ్చి బలుపున మన బలంబు వాయ. 
బాపికొని చొచ్చి వివ్వచ్చుం జేరవచ్చుచున్నం గని యక్కురువిభుండు వారల వారింపం గడంగిన. 168 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నీవు సమర+ఉత్సాహుండవు+ఐ= నీవు యుద్దంలో ఆశ కలవాడవై; సాహాయ్యంబునకున్‌= 
నీకు సాయానికై; ఆ+దెసన్‌+ఉన్న= ఆ వైపు ఉన్న; కర్ణాదులన్‌+కొని= కర్షుడు మొదలైనవారిని పిలుచుకొని; ఆ+మువ్వురకున్‌+చాలి= 
ఆ మూగురికి తగినట్టుగా (అనగా భీమార్జున సాత్యకులకు తగినట్టుగా); సింధురాజ రక్షణంబు= సైంధవుడిని కాపాడటం; 
నిర్వహింపుము= నెరవేర్చుము; ఏను సేనాముఖంబునన్‌+నిలిచి= నేను సేన మొగలో ఉండి; తక్కిన అందథి నిలువరించుట 
మేలు= మిగిలిన వారినంతా ఆపటం మేలు; నీతోన్‌ వచ్చుట= నీతో కలిసి రావటం; పనికాదు= కార్యంకాదు; పొమ్ము= నివు 
వెళ్ళుము; అనుటయున్‌= అనగా; అతండు= ఆ దుర్యోధనుడు; మరలి= తిరిగి; తన్నున్‌+తాన= తనను తాను; పురికొలిపికొనుచున్‌= 
'ప్రేరేపించుకొంటూ; అట చనియెన్‌= ఆ దిక్కుగా వెళ్ళాడు; అప్పుడు= ఆ సమయంలో; యుధామన్యుండును, ఉత్తమౌజుండును; 
మున్ను= ఇదివరకు; కృతవర్మచేత నివారితులై= కృతవర్మచేత అడ్డుకొనబడినవారై; నరునితోడన్‌+అయుమన్‌ చనక= అర్జునుడితో 
కలిసిఆ(క్రమించుకోవటానికి పోకుండా; కెలనికిన్‌= ప్రక్కకు; ఉణికి= దూకి; మన మొనన్‌+తెరల్చికొని= మనసేనను దాటుకొని; 
బయలికిన్‌ వెడలి= బయటకు వెళ్ళి; కపిధ్వజ= కపికేతనము వలననూ; గాండీవగుణ రావంబుల కతనన్‌= గాండివపు నారి 
ధ్వనివలననూ; అతని ఉన్న ఎడ= ఆతడుండే చోటును; ఉపలక్షించి= చూచి; తిరిగి వచ్చి= మరలివచ్చి; బలువునన్‌= శక్తితో; 
మనబలంబు= మనసేన; పాయన్‌= పాయునట్టు; పాపికొనిచొచ్చి= తొలగించుకొని ప్రవేశించి; వివ్వచ్చున్‌+చేరవచ్చుచున్నన్‌= 
అర్జునుడిని చేరబోవటాన్ని; కని= చూచి; ఆ+కురువిభుండు= ఆ కౌరవరాజు దుర్యోధనుడు; వారలన్‌= ఆ ముగ్గురు సైనికవరులను; 
వారింపన్‌+కడంగినన్‌= అడ్డుకోవటానికి పూనుకొనగా. 

తాత్పర్యం: నీవు యుద్దోత్సాహంతో, సహాయంగా కర్ణాదులను తీసికొని సైంధవుడికి కాపుగా నిలిచి, అర్జునుడు 
మొదలయిన ఆ ముగ్గురినీ ఎదుర్కొనుము, నేను సేన మొగాన నిలిచి తక్కిన వారి నందరినీ ఆపుతాను (నిలువరిస్తాను.) 
అది సరి అయిన పని. నేను నీతో రావటం తగిన పనికాదు. అని పొమ్మనగానే, దుర్యోధనుడు తనను తానే 
పురికొల్పుకొంటూ అక్కడికి వెళ్ళాడు. ఆ సమయాన యుధామన్యుడూ, ఉత్తమౌజుడూ అదివరకు కృతవర్మచేత 
అడ్డుకొనబడి అర్జునుడితో కలిసి ముందుకు దూకలేక, ప్రక్కకు తప్పుకొని, మన సేనను దాటుకొని బయటకు వెళ్ళారు. 
అపుడు వినవచ్చిన గాండీవరావం కపికేతనం గలగల మూలాన అర్జునుడి ఉనికి తెలిసికొని, తిరిగి వచ్చి బలంతో 
మన సైన్యాన్ని పాయతరిమి, అర్జునుడిని చేరపోయారు. అపుడు దుర్యోధనుడు వారిని చూచి, అడ్డుకొన ప్రయత్నించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 477 


క. ఆ యిరువురతో నజ్జన | నాయకునకు నయ్యె దారుణం బగు రణ మం 
దాయత నృపచాపము రో | షాయత్తత నుత్తమౌజు( డార్డుచు( దునిమెన్‌. 169 


ప్రతిపదార్థం: ఆ ఇరువురతోన్‌= ఆ యుధామన్యు ఉత్తమౌజులతో; ఆ+జననాయకునకున్‌= ఆ రాజునకు (దుర్యోధనుడికి); 
దారుణంబు+అగు= భయంకరమైన; రణము+అయ్యెన్‌= యుద్దమైనది; అందున్‌= ఆ యుద్ధంలో; ఆయత నృపచాపము= పొడవైన 
రాజు వింటిని; రోష+ఆయత్తతన్‌= రోషానికి వశుడౌటచే; ఉత్తమౌజు(డు= ఉత్తమౌజుడు; ఆర్భుచున్‌= అరుస్తూ; తునిమెన్‌= 
త్రుంచివేశాడు. 


తాత్సర్యం: రాజైన దుర్యోధనుడికి యుధామన్యు ఉత్తమౌజులతో దారుణమైన యుద్దం జరిగింది. పెద్దదయిన 
ఆ రాజు వింటిని ఆ యుద్దంలో యుధామన్యుడు సింహనాదం చేస్తూ (త్రుంచివేశాడు. 


తే తునిమి తోడన యుర మాడ సునిశితాస్త్ర । చయము నిగుడింప రా జొండు చాప మెత్తి 
యతని హయముల సారథి నవని గూల్లె; । నాతం డరిగె యుధామన్యు నరదమునకు. 170 


ప్రతిపదార్థం: తునిమి= త్రుంచి (ఉత్తమౌజుడు సింహనాదం చేస్తూ దుర్యోధనుడి వింటిని (త్రుంచగా); తోడన= వెంటనే; 
ఉరమాడన్‌= గుండెలో తాకేటట్టుగా; సునిశిత+అ స్త్ర చయము నిగుడింపన్‌= వాడి అయిన బాణాలు వేయగా; రాజు= దుర్యోధనుడు; 
ఒండు చాపము+ఎత్తి= వేరొక విల్లును తీసికొని; అతని హయములన్‌= ఆ ఉత్తమౌజుడి గుర్రాలను; సారథిన్‌= సూతుడిని; 
అవనిన్‌+కూల్చెన్‌= భూమిమీద పడవేశాడు (అనగా చంపాడు); ఆత(డు= ఉత్తమౌజుడు; యుధామన్యు నరదమునకున్‌= 
యుధామన్యుడి తేరు మీదకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఉత్తమౌజుడు దుర్యోధనుడి విల్లు (త్రుంచి, వాడిబాణాలతో అతడి గుండెలో కొట్టాడు. అంత 
దుర్యోధనుడు ఇంకొక విల్లు నందుకొని వాడి గుర్రాలనూ, సారథినీ చంపాడు. అపుడు అతడు యుధామన్యుడి 
తేరుమీదికి వెళ్ళాడు. 


క. అరిగి తురగముల సూతుం । బొరిగొన విరథుండయి నృపతి పొలివోవక యు 
ద్దుర గతి(గద గొని చని త । త్తురగంబుల సారథిని జిదుర్చలు సేసెన్‌. 171 


ప్రతిపదార్థం: అరిగి= (యుధామన్యుడి తేరు మీదకు) వెళ్ళి; తురగములన్‌ సూతున్‌ పొరిగొనన్‌= గుర్రాలను, సారథిని చంపగా; 
నృపతి పొలివోవక= రాజు చచ్చుపడకుండా; ఉద్దురగతిన్‌= నిలుకడగా; గదకొని= గదతీసికొని; చని= వెళ్ళి; తత్తురగంబులన్‌= 
అతడి గుర్రాలను; సారథిని= సూతునీ; చిదుర్చలు= ముక్కలుగా; చేసెన్‌. 


తాత్సర్యం: ఉత్తమౌజుడు (యుధామన్యుడి తేరుమీదకు వెళ్ళి) దుర్యోధనుడి తేరి గుర్రాలనూ సారథినీ చంపగా, 
అతడు చచ్చుపడకుండా విజృంభించి గదతో అతడి గుర్రాలనూ సారథినీ ముక్కలుముక్కలుగా చేశాడు. 


తే. రథముడిగ్గి తొలంగి రా రథికు ల మ్మ । హీశు(డేతెంచి యెక్కె మద్రేశు తేరు; 
వారు నీ యోధు లిరువుర బారిసమరి | యా రథము లెక్కి యర్జునుC జేర. జనిరి.” 172 


ప్రతిపదార్థం: రథము డిగ్గి తొలంగిరి+ఆరథికులు= ఆ సేనానులు ఉత్తమౌజుడూ, యుధామన్యుడూ తేరు నుండి దిగి 
తొలగిపోయారు; ఆ+మహీశుండు= ఆ రాజయిన దుర్యోధనుడు; మద్రేశు తేరున్‌= మద్రభూపతియొక్క తేరుమీదకు; ఎక్కెన్‌= 
ఎక్కాడు; వారు= యుధామన్యు ఉత్తమౌజులు; నీ యోధులు+ఇరువురన్‌= నీ సైనికులయిన యిద్దరిని; బారిసమరి= హింసించి; 
ఆ రథములు+ఎక్కి= వారి తేరులెక్కి; అర్జునున్‌+చేరన్‌+చనిరి= అర్జునుడి వద్దకు వెళ్ళారు. 


478 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: యుధామన్యూత్తమౌజులు తేరునుండి దిగితొలగిపోయారు. దుర్యోధనుడు శల్యుడి తేరు ఎక్కాడు. 
దుర్యోధనుడినీ, శల్యుడినీ చావబాది, వారిద్దరూ ఆ తేరెక్కి అర్జునుడి వద్దకు చేరుకొన్నారు.” 


వ. అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లను 'మనవా రెల్లం గర్టుండు గౌంతేయుం గెలుచు నని యాస 
పడుదు రా ధర్మతనయుం డాతని యాటోపంబు దలంచి రేలెల్లను గన్ను మూయండు. 173 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌+ఇట్టు+అనున్‌= సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు; మనవారు+ఎల్లన్‌= మనవారంతా; కర్టుండు= కర్షుడు; కౌంతేయున్‌= కుంతికుమారుడయిన అర్జునుడిని; 
గెలుచున్‌+అని= జయిస్తాడని; ఆసపడుదురు= ఆశతో ఉంటారు; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మరాజు; ఆతని ఆటోపంబు 
తలంచి= ఆ కర్షుడి ఉరవడిని తలచుకొని; రేలు+ఎల్లను= రాత్రులంతా; కన్నుమూయండు= నిద్రపోడు. 


తాత్సర్యం: (యుధామన్యూత్తమౌజులు దుర్యోధన శల్యులను అతి(క్రమించి అర్జునుడిని చేరబోయారని) అనగా, 
ధృతరా(ష్ట్రుడు సంజయుడితో 'మనవారంతా కర్షుడు అర్జునుడిని గెలుస్తా డని ఆశతో ఉంటారు. వాడి బలాన్ని 
తలచుకొని ధర్మరాజు రాత్రులలో నిద్రపోకుండా ఉన్నాడు. 


ఆ. అట్టి జెట్టి యనిలుపట్టి చే విరథుండై । పోయి పోయినట్లు పోయె. గాని; 
మరలి కయ్యమునకు. జొర. డెట్టు? లాతని । తెటి(గు సెప్పు నాకు దేటపడంగ. 174 


ప్రతిపదార్థం: అట్టి జెట్టి= అటువంటి వీరుడు; అనిలుపట్టిచేన్‌= భీముడి చేత; విరధు(డు+ఐ= రథాన్ని పోగొట్టుకొని; పోయి 

పోయినట్లు పోయెన్‌+కాని= తిరిగి చూడకుండా పోయినట్టుగా పోయాడు కానీ; మరలి కయ్యమునకున్‌= మళ్ళీ యుద్దానికి; 

చార(డు+ఎట్లులు?= రాడేమి?; ఆతని తెజుంగు= ఆ కర్తుడి పద్దతి; నాకు తేటపడ(గన్‌= నాకు అర్థమయ్యేటట్టు; చెప్పు= చెప్పుము. 
(0) (3) ఠా థె ae! 


తాత్సర్యం: అటువంటి మొనగా డయిన వీరుడు కరుడు, భీముని వలన తేరులేనివాడై పోయినవాడట్టేపోయాడు. 
మళ్ళీ యుద్దానికి రాలేదు. ఆ విధ మెట్లా అయిందో నాకు స్పష్టంగా చెప్పవలసింది. 


చ. _ “అనవుడు నాతం డిట్టు లను నన్నరనాథున “కట్లు సూతనం 
దను. బొరివుచ్చి భీముండు మదంబున నర్జును దిక్కు వోవ( గాం 
గని యత. డాయితం బయి తగం దనపే రెలుంగెత్తి పిల్లె; నా 
ధ్వని విని యావృకోదరు( డుదగ్రగతిన్‌ మరలెన్‌ మహీశ్వరా! 175 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతడు= ఆ సంజయుడు; ఆ+నరనాథునకున్‌= ఆ రాజయిన ధృతరాష్టుడితో; 
ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; మహీశ్వరా!= ఓ రాజా!; అట్టు= ఆ ప్రకారంగా; సూతనందనున్‌= కర్టుడిని; పొరివుచ్చి= యుద్దంలో 

ల e లా ర ఠా 
తరిమి; భీముండు= భీమసేనుడు; మదంబునన్‌= గర్వంతో; అర్జును దిక్కు+పోవంగాన్‌= అర్జును డుండే చోటికి పోగా; కని= 
చూచి; అత(డు= ఆ కర్షుడు; ఆయితంబు+అయి= సిద్దమయి; తగన్‌= తగినట్టుగా; తనపేరు= తన పేరును (ఓ భీమా! అని); 
ఎలులౌత్తి= గొంతెత్తి; పిల్చెన్‌= పిలిచాడు; ఆ ధ్వని విని= ఆ పిలుపు విని; వృకోదరుండు= భీముడు; ఉద(గ్ర గతిన్‌= భయంకరంగా; 
మరలెన్‌= తిరిగాడు (కర్ణుడు తనను పేరు పెట్టి పిలిచేటప్పటికి భీముడు కోపాటోపంతో తిరిగాడు). 


తాత్సర్యం: భీమసేనుడు కర్తుడిని పొరిపుచ్చి, అర్జునుడి వద్దకు పోగా చూచికర్ట్లుడు మరలా సన్నద్దుడై భీముడిని 
ణం జ యలు [3] Pp 
పేరుపెట్టి పిలిచాడు. ఆ పిలుపునకు తీవ్రమయిన కోపంతో భీముడు తిరిగాడు. 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 479 


వ. అట్లు దార్కొని అర్మప్రతాపు లగు నయ్యిరువురు నొండొరువుల శరంబులు దూలించుచు దురంగంబుల 
యంగంబులం దూపుల. గీలించుచు సారథుల బెట్టు వబిచుచు( జాపంబులు విబుచుచు మైమటువు 
లటువుళ్ళు సేయుచు మేనులు నెత్తుట జొత్తిల్ల జేయుచు నొండొరులకు వేండిమి సూపి యేవునం బెనంగు 
నెడ నయ్యనిలతనయుండు. 176 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తార్కొని= చేరువయి; అర్క ప్రతాపులు+అగు= సూర్యుడితో సమానమయిన శౌర్యం 
కలవారయిన; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ (కర్ల భీములు); ఒండొరువుల శరంబులు తూలించుచున్‌= ఒకరొకరి బాణాలను 
తొలగిస్తూ; తురంగంబుల= గుర్రాల; అంగంబులన్‌= శరీర భాగాలను; తూపులన్‌= బాణాలతో; కీలించుచున్‌= నాటుతూ; 
సారథులన్‌= సూతులను; బెట్టు పణచుచున్‌= మిక్కిలి చీకాకు పరుస్తూ; చాపంబులు విణుచుచున్‌= విండ్లను విరుస్తూ; 
మైమణువులు= కవచాలను; అణువుళ్ళు చేయుచున్‌= శిథిలపరుస్తూ; మేనులు= ఒళ్ళు; నెత్తుటన్‌ జొత్తిల్లన్‌ చేయుచున్‌= నెత్తురులో 
మునుగజేస్తూ; ఒండొరులకున్‌= ఒకరొకరికి; వేండిమి= దర్పమును; చూపి= చూపుతూ; ఏపునన్‌= గొప్పుగా; పెనంగు ఎడన్‌= 
పోట్టాడేటప్పుడు; ఆ+అనిల తనయుండు= ఆ వాయుదేవుడి వరాన బుట్టిన భీముడు. 


తాత్సర్యం: ఆ విధంగా దగ్గరయి, సూర్యతేజంతో వా రిద్దరు ఒకరిపై నొకరు బాణాలు గుప్పిస్తూ గుర్రాల 
శరీరాంగాలను బాణాలతో (గ్రుచ్చుతూ, సారథులను చీకాకుపరుస్తూ, విండ్లను విరుస్తూ, కవచాలను చూర్లం చేస్తూ 
శరీరాలను నెత్తురులో మునుగచేస్తూ ఒకరు మరియొకరిమీద గొప్పతనాన్ని చూపి యుద్ధం చేసేటప్పుడు ఆ 
భీమసేనుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విలు దురుము సేసి గుట్టం | బుల సూతునిం బిలుకుమార్చి భుజగనిభ శరం 
బుల6 జేడ్చటిచిన సిగ్గణి । కల(గి పబిచి యొండు రథము. గర్జుం డెక్కెన్‌.” 177 


ప్రతిపదార్థం: (భీమసేనుడు) విలుతురుము చేసి= వింటిని ముక్కలుగా చేసి; గుజ్జంబులన్‌, సూతునిన్‌= గుర్రాలను, సారథినీ; 
పిలుకుమార్చి= చంపివేసి; భుజగనిభ శరంబులన్‌= పాములవంటి బాణాలతో; చేడ్పటిచినన్‌= బాధించగా; సిగ్గజీ= సిగ్గువదలి; 
కలంగి పజచి= చీకాకుతో తొలంగిపోయి; కర్షుండు= కర్గుడు; ఒండు రథమున్‌= ఇంకొక తేరుమీదికి; ఎక్కెన్‌= ఎక్కాడు. 

తాత్సర్యం: భీమసేనుడు కర్షుడి విల్లు త్రుంచాడు. గుర్రాలను సారథినీ చంపాడు. పాములవంటి తీవ్రమైన 
బాణాలతో బాధించాడు. అందుకు సిగ్గువదలి, చీకాకుపడి, ప్రక్కకు పోయి ఇంకొక తేరుమీదికి కర్ణుడు ఎక్కాడు. 


క. అనిన విని ధృతరాష్తుం డి । ట్లను “నమ్మినబంటు పిటికియై యిటు పటివం 

గని మందబుద్ది దుర్యో । ధను డేమని తల(చెనొక్కొ! తన చిత్తమునన్‌. 178 
ప్రతిపదార్థం: అనినన్‌= సంజయు డీ విధంగా చెప్పగా; విని= విని; ధృతరాష్రుడయ+ఇట్టు+అనున్‌= ధృతరాషు డీ విధంగా 
అన్నాడు; నమ్మినబంటు= తాను మిక్కిలిగా నమ్మిన సైనికుడు (సేవకుడు); పిజికి ఐ= పిరికివాడుగా; ఇటు పజవన్‌= ఈ 
విధంగా ఓడి పరుగెత్తగా; కని= చూచి; మందబుద్ది= బుద్ధిలేని; దుర్యోధనుండు= దుర్యోధనుడు; తన చిత్తమునన్‌= తన మనస్సులో; 
ఏ మని తలణెనొక్కొ!= ఏ మని తలచుకొన్నాడో?; 
తాత్పర్యం: సంజయుడు కర్టుడి అవస్థను చెప్పగా ధృతరాష్ట్రుడు “తన నమ్మిన బంటు ఈ విధంగా పిరికివాడుగా 
పరుగెత్తటం చూచి బుద్దిీహీనుడయిన దుర్యోధను డేమనుకొన్నాడో? 


నిశేషం: ఈ పద్యంలో పుత్రపక్షపాతి అయిన ధృతరాష్టుడు దుర్యోధనుడిని బుద్దిీహీనుడిగా పేర్కొనటం వింత. 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అది యట్లుండె; నా కర్ణుని బింకంబు పిదప నెట్లయ్యె” ననవుడు సంజయుం డతని కిట్లనియె. 179 


తాత్పర్యం: అది అట్టా ఉండనీ, ఆ కర్టుని డాంబికం ఆ తర్వాత ఏమయినది?” అనగా సంజయు డాతడితో 
ఈ విధంగా అన్నాడు: 
తే. ఆననంబున( గ్రోధమహానలంబు । భీషణముగ రాధేయుండు భీము దెసకు 

మరలి యురవడి( గవియ నయ్యిరువురకు మ । హాద్దుతం బగు సంగ్రామ మయ్యె నధిప! 180 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; ఆననంబునన్‌= ముఖంలో; (క్రోధమహా+అనలంబు= కోప మనే పెనుమంట; భీషణముగన్‌= 
భయంకరంగా; రాధేయుండు= కర్షుడు; భీము దెసకున్‌= భీముడి దిక్కుగా; మరలి= తిరిగి; ఉరవడిన్‌= వేగంగా; కవియన్‌= 
క్రమ్ముకోగా; ఆ+ఇరువురకునున్‌= ఆ ఇద్దరికినీ; మహాద్భుతంబు+అగు= మిక్కిలి అచ్చెరు వయిన; సంగ్రామము+అయ్యెన్‌= 
యుద్దమైనది. 
తాత్సర్యం: పెనుమంటవలె కోపం ముఖంలో భయంకరంగా కానరాగా కర్షుడు భీముడి దిక్కుగా తిరిగి వేగంగా 
క్రమ్ముకొనగా - ఆ ఇద్దరికీ ఆశ్చర్యకర మయిన పెద్ద యుద్ధం జరిగింది. 
క. బలుడేగల కైవడి బె। బ్బులుల పగిది మత్తకరుల పోలిక దర్పో 

జ్వల సింహంబుల చాడ్పున । నలవు( జలము మెజియం. బెనంగి రా రథికవరుల్‌. 181 


ప్రతిపదార్థం: బలు డేగల కైవడిన్‌= బలమైన డేగల మాదిరిగా; బెబ్బులుల పగిదిన్‌= పెద్దపులుల మాదిరిగను; మత్తకరుల 
పోలికన్‌= మదపుటేనుగుల మాదిరిగను; దర్చోజ్జల= గర్వం ఎక్కువయిన; సింహంబుల చాడ్సునన్‌= సింహముల మాదిరిగను; 
అలవు= బలము; చలము= పట్టుదల; మెజయన్‌= వెలుగగా; ఆ రథికవరుల్‌= ఆ రథిక (్రేష్టులు; పెనంగిరి= పోట్టాడారు. 


తాత్సర్యం: ఆ వీరులిద్దరును బలమైన డేగలు, పెద్దపులులు, మదపుటేనుగులు, గర్వంతో (ప్రకాశించే సింహాలూ, 
పోట్టాడినట్టుగా ఉపాయమూ మత్సరమూ అతిశయించగా పోట్టాడారు. 
నిశేషం: అలం: మాలోపమ. 
క. _ పెనంగునెడం గర్జుని ది । క్కునం జతురంగములు బెట్టు గోల్తల నా భీ 

మునిమీ(ద( గవిసి మంత్రిం । చిన యట్టులు గూలె నతని చేతి బలువునన్‌. 182 
ప్రతిపదార్థం: పెనంగునెడన్‌= యుద్దం చేసేటప్పుడు; కర్గ్లుని దిక్కునన్‌= కర్షుడి వైపున ఉన్న; చతురంగములు= నాల్లు విధా 
లయిన బలాలు (రథ, గజ, తురగ, పదాతులు); బెట్టు= పెద్దగా, కోల్తలన్‌= యుద్దసన్నాహంతో; ఆ భీమునిమీ(దన్‌= ఆ భీముడి పైకి; 
కవిసి= దూకి; మంత్రించిన అట్టులు= మంత్రించిన విధంగా (మంత్రముగ్దు లయినట్టు); అతనిచేతి బలుపునన్‌= ఆ భీముడిచేతి 
బలంతో; కూలెన్‌= పడిపోయాయి. 
తాత్పర్యం: యుద్దం చేసేటప్పుడు కర్గుడి వైపున ఉండే చతురంగ బలాలు ఆ భీముడిమీద విజృంభించి, 
మంత్రించిన విధంగా అతడి చేతిబలానికి కూలిపోయాయి. 
విశేషం: అలం: ఉటత్రేక్ష. 
వ. అనవుడు నాంబికేయుండు. 183 
తాత్సర్యం: అనగా ధృతరాష్ట్రుడు. 
క, “తొడరెడు కొలందియె వానికి? । వడముడి భుజవిక్రమంబు వారల మన మె 

ప్పుడు వినమొ? కర్టు వినమో? । యడిబీరపు( దులువ గెలుచు నటె పాండవులన్‌? 184 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 481 


ప్రతిపదార్థం: వానికిన్‌= ఆ కర్టుడికి; తొడరెడు కొలందియె?= ఎదిరించే సాటివాడా?; వడముడి భుజ విక్రమంబు= భీమసేనుడి 
భుజబలం; వారలన్‌= పాండవులను గూర్చి; మనము+ఎప్పుడు వినమొ?= మనము ఎప్పుడూ వినలేదా?; కర్ణుని వినమో?= కర్ణుడిని 
గూర్చి వినమా? (వినలేదా?); అడి బీరపు తులువ= వ్యర్థమయిన తుంటరివాడు; పాండవులన్‌ గెలుచున్‌+అటె?= పాండవులను 
గెలువగలడా? 
తాత్పర్యం: ఆ కర్షుడికి (పాండవులను) ఎదిరించటం సాధ్యమా? భీముడి భుజబలమును గూర్చి, పాండవులను 
గూర్చి మన మెపుడూ వినలేదా? తుంటరిగా వ్యర్థంగా మాటాడే కర్షుడినిగూర్చి మనం వినలేదా? ఇతడు పాండవులను 
గాలువగలడా? 
విశేషం: దుందుడుకుతనంతో మాటాడే కర్లుడి మాటలూ చేష్టలూ మనకు తెలియును. పాండవుల శక్తీ మనకు తెలియును. 
పనికి రాని మాటలు తప్ప మరేమీ చేతకాని కర్షుడు పాండవులను గెలవగలడా? అని ధృతరాష్ట్రుడు తన మనస్సులోని భావాన్ని 
వెళ్ళ(గక్కాడు. 
ఉ. సూతసుతుండు పాండున్భపసూనుల( బోర జయించు నంచు గ 

ర్వాతిశయంబునన్‌ మనమదాంధుండు కృష్ణు. దృణీకరించి సం 

ప్రీతిగ సంధి సేయండ యపేతకళంకులు వారు; వారి కే 

లా తగ వేది దైవము దలంచు రణంబున. జేటు? సంజయా! 185 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయుడా!; సూత సుతుండు= కర్ణుడు; పాండు నృపసూనులన్‌= పాండురాజు కుమారులను; 
పోరన్‌+జయించుచున్‌+అంచున= యుద్ధంలో గెలుస్తా డంటూ; గర్వాతిశయంబునన్‌= మిక్కిలి పొగరుబోతుతనంతో; మన 
మద+అంధు(డు= మత్తుతో కళ్ళుతెలియని (గ్రుడ్డిగా ఉండే మనవాడు (దుర్యోధనుడు); కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; తృణీకరించి= 
లెక్కించకుండా; సంప్రీతిగన్‌= ప్రీతి గలుగునట్టుగా; సంధి చేయ(డు+అ= సంధి చేసికొనలేదు; అపేత కళంకులు వారు= ఆ 
పాండవులు పాపాలు లేనివారు (తొలగిన పాపాలు కలవారు); వారికిన్‌= అటువంటి వారికి; దైవము= దేవుడు; తగవు+ఏది= 
న్యాయాన్ని పోగొట్టి; రణంబునన్‌= యుద్దంలో; ఏలా?= ఎట్టా?; చేటు+తలంచున్‌?= కీడు తలుస్తాడు? (అనగా తలవడు). 
తాత్సర్యం: ఓ సంజయా! కర్షుడు పాండవులను యుద్దంలో జయిస్తా డని అహంకారంతో, మదంతో (గ్రుడ్డిగా మనవాడు 
శ్రీకృష్ణుడిని తృణీకరించి సంతోషంగా వారితో సంధికి ఒప్పుకొనలేదు. నిర్జోషు లయిన వారికి దైవం కూడా వ్యతిరేకి 
కాడు. యుద్దంలో వారికెట్లా చేటు తలపెడతాడు? 


వ. తానును దమ్ములుం జెడుదు; రింతియ కాక యొండు గలదే? యది యట్లుండె; భండనంబు తెటింగు సెప్పు" 

మనిన నమ్మనుజపతికి నా సూతసంభవుం డి ట్లనియె. 186 
ప్రతిపదార్థం: తానును (దుర్యోధనుడు); తమ్ములున్‌= దుర్యోధనుని తమ్ములూ; చెడుదురు= నాశనమౌతారు; ఇంతియ,కాక= 
ఇదికాక; ఒండు= మరొకటి; కలదే; ఉన్నదా? అది, అట్టుండెన్‌= అది అట్లా ఉండనిమ్ము; భడనంబు= యుద్దంయొక్క; తెణంగు= 
విధము; చెప్పుము; అనినన్‌; ఆ+మనుజపతికిన్‌= ఆ ధృతరాష్ట్రమహారాజుకు; ఆ సూతసంభవుండు= సూతవంశములో 
జన్మించినవాడు-సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్ళూ నాశనమౌతారు - అంతకంటే ఇంకేముంది? యుద్దగతిని చెప్పుము. అనగా 
ధృతరాష్ట్రుడితో సంజయు డిట్లా అన్నాడు: 
చ.  సమసిన సేనం జూచి రభసంబునం గర్జుండు భీము గిట్టి ద 

ర్వము సిగురొత్త ముప్పది శరంబుల నొంచిన. గెంపు సొంపు వ 

క్తమునకు నొప్పు సేయంగ నతండు వెసన్‌ విలు ద్రుంచి సూతు ప్రా 

ణము. గొనినం జలం బెద( బెనంగొన వాహన చోదకుండు నై! 187 


482 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సమసిన సేనన్‌+చూచి= నాశమైన సైన్యాన్ని చూచి; రభసంబునన్‌= తొందరగా; కర్షుండు= కర్గుడు; భీమున్‌+కిట్టి= 
భీముడిని ఎదుర్కొని; దర్సము చిగురొత్తన్‌= గర్వం మొలవగా; వ(క్రమునకున్‌= తన మొగానికి; కెంపుసొంపు= కోపం మూలాన 
ఎర్రబడిన అందం; ఒప్పుచేయయగన్‌= తగి ఉండగా; అతండు= ఆ భీముడు; వెసన్‌= శీఘ్రంగా; విలుద్రుంచి= (కర్ణుడి) విల్లు 
ద్రుంచి; సూతుప్రాణమున్‌+కొనినన్‌= (కర్ణుడి) సారథిని చంపగా; చలంబు= పట్టుదల; ఎదన్‌= హృదయంలో; పెనంగొనన్‌= 
పెనవేసికొనగా; వాహనచోదకుండున్‌+ఐ= సారథిగా కూడనయి (కర్ణుడు సారథి చనిపోవటంతో తానే రథాన్ని తోలుకొంటూ 
యుద్దం చేయవలసి వచ్చింది). 

తాత్సర్యం: తన సేన నాశంకాగా చూచిన కర్ణుడు తొందరగా భీముడితో తలపడ్డాడు. తన గర్వం చిగురించగా 
ముప్పై బాణాలతో భీముడిని నొప్పించాడు. ఆ కారణంగా అతడి మొగం ఎ(ర్రబడింది. భీముడు కర్టుడి సారథిని 
చంపి, విల్లును విరిచాడు. కర్షుడు తానే రథాన్ని తోలుకొంటూ యుద్ధం చేయవలసి వచ్చింది. 


వ. _ కర్టుండు శక్తి వైచిన. 188 
తాత్పర్యం: కర్గుడు శక్తి అనే ఆయుధాన్ని వేయగా. 


క ఎనిమిది తునియలుగా నది । దునిమి, మరున్నందనుండు తొమ్మిది శరముల్‌ 
తను వాడ నేయ బలువిలు । గొని యన్నియు గర్జు డేసి గ్రూరాస్త్రంబుల్‌. 189 


ప్రతిపదార్థం: మరుత్‌+నందనుండు= భీముడు; అది= ఆ శక్తిని; ఎనిమిది తునియలుగాన్‌= ఎనిమిది ముక్కలుగా; తునిమి= 
ముక్కలు చేసి; తొమ్మిది శరముల్‌= తొమ్మిది బాణాలను; తనువు+ఆడన్‌= ఒంటిలో నాటుకొనగా; బలువిలు కొని= పెద్ద 
విల్లును తీసికొని; అన్నియు క్రూర+అస్త్రంబుల్‌= భీముడు వేసినన్ని తీవ్రబాణాలనూ; ఏసెన్‌= వేశాడు (కొట్టాడు). 
తాత్పర్యం: కర్ణుడు వేసిన శక్యాయుధాన్ని భీముడు ఎనిమిది ముక్కలుగా (త్రుంచి, కర్షుడి ఒంటిలో నాటుకొనేటట్టు 
తొమ్మిది అమ్ములను వేశాడు. కర్టుడు పెద్దవింటిని తీసికొని వాడి అయినవీ, అన్నే లెక్క గలవీ అయిన బాణాలతో 
భీముడిని కొట్టాడు. 


క. వాని నెడ నథికి యప్పవ । మాన తనూభవుండు నిశిత మార్గణములు పై 
పై నిగిడింప(గ రాధా । సూనుండును సాయకముల సోనలు గురిసెన్‌. 190 


ప్రతిపదార్థం: ఆ+పవమాన తనూభవుండు= వాయుదేవుడి కుమారు డయిన ఆ భీముడు; వానిన్‌= ఆ కర్షుడి బాణాలను; 
ఎడన్‌ నజికి= మధ్యలోనే నరికివేసి; నిశితమార్గణములు= వాడి బాణాలను; పైపై నిగిడింపగన్‌= మీద మీద వేయగా; 
రాధాసుతుండును= రాధయొక్క కొడుకైన కర్గుడు కూడ; సాయకముల సోనలు= బాణాల వర్ణాలు; కురిసెన్‌= కురిపించాడు. 
తాత్పర్యం: ఆ కర్గుడి అ(స్త్రాలను నడుమనే తెగనరికి, భీమసేనుడు వాడిబాణాలను మీద మీద వేయగా, రాధా 
కుమారు డైన కర్చుడు బాణ వర్షాలు కురిపించాడు. 


క. చెలంగు పటు సింహనాదం । బులు అంకెలు గాంగ వారు పొలిచిరి వృషభం 
బుల క్రియ నొండొరులకు మా । ర్మలయుచు( దాకుచు నుదాత్తరభసోజ్వ్వులు లై. 191 


ప్రతిపదార్థం: చెలంగు= శబ్దం చేసే; పటు సింహనాదంబులు= దట్టమయిన సింహనాదాలు; బలు అంకెలుగా(గన్‌= పెద్ద ఎద్దుల 
రంకెల మాదిరి కాగా; వారు= కర్ల భీములు; వృషభంబుల (క్రియన్‌= ఆబోతుల మాదిరిగా; ఒండొరులకున్‌= ఒకళ్ళొకళ్ళకు; 
మార్మలయుచున్‌= ఎదురు ఉద్యమిస్తూ; తా(కుచున్‌= ఎదురు తాకుతూ; ఉదాత్త రభసోజ్ఞ్యలు లై= గంభీరమయిన ఉద్రేకంతో 


ద్రోణపర్వము - చతుర్థాశ్వాసము 483 


ప్రకాశిస్తూ; పొలిచిరి= ఒప్పారారు. 
తాత్సర్యం: భయాన్ని గొల్పే సింహనాదాలు రంకెలుగా, కర్లభీములు ఆబోతులవలె ఒకరినొకరు ఎదుర్కొంటూ 
గంభీరమయిన వేగంతో కూడిన ఉత్సాహంతో (ప్రకాశించారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. _ అత్తటిం గర్జువిల్లును హయంబులు నుగ్గుగంజేసి నెత్తుటన్‌ 
జొత్తిల మేన బాణములు సొన్పి మరుత్సుతు. డార్డె నార్దినం 
జిత్తము తల్లడిల్లం గురుసింహు(డు దుర్ణయు. బన్వ్స నాతం డ 
త్యుత్తమ సాహస ప్రకటితోద్ధతి నాజగజెట్టి( దాంకినన్‌. 192 


ప్రతిపదార్దం: ఆ+తజిన్‌= ఆ సమయంలో (కర్లభీములు పోట్లాడేటప్పుడు); కర్షువిల్హును= కర్గుడి ధనుస్సును; హయంబులు= 
గుర్రాలను; నుగ్గుగన్‌+చేసి= పొడిగా చేసి; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిలన్‌= ఎర్రబారగా; మేనన్‌= ఒంటిలో; బాణములు చొన్సి= 
బాణాలను దోపి; మరుత్సుతు(డు= భీముడు; ఆర్బెన్‌= సింహనాదం చేశాడు; ఆర్చినన్‌= అట్లా సింహనాదం చేయగా; చిత్తము 
తల్లడిల్లన్‌= మనస్సు కలవరపడగా; కురుసింహుండు= దుర్యోధనుడు; దుర్ణయున్‌+పన్సన్‌= దుర్దయుడిని పంపగా; ఆతండు= 
ఆ దుర్దయుడు; అత్యుత్తమ= మిక్కిలి (శ్రేష్టమయిన; సాహస (ప్రకటిత= ధైర్యంచేత వ్యక్తం చేయబడిన; ఉద్ధతిన్‌= గర్వంతో; 
ఆ జగజెట్టిన్‌+తాంకినన్‌= ఆ మేటి వీరు డయిన భీముడిని ఎదుర్కొనగా. 
తాత్పర్యం: కర్ణ భీములు పోట్లాడేటప్పుడు భీముడు కర్గుడి విల్లునూ, గుర్రాలనూ చూర్లంగా చేసి, నెత్తుటితో 
లం ౧ ac) ౧ ac] = 
ఎర్రబడేటట్లు అతడి ఒంటినిండా బాణాలను (గ్రుచ్చి ఒక్క పెద్ద అరుపు (సింహనాదం) అరిచాడు. ఆ శబ్దానికి 
మనస్సు తల్లడిల్లి, దుర్యోధనుడు దుర్ణయుడిని పంపాడు. వాడు గొప్ప సాహసంతో ఆ జగజెట్టి అయిన భీముడితో 
తలపడాడు. 
యి 
తే. బలము లశ్చెరువంద న ట్లలవు మెజియ । నీ సుతు డనిలసుతు. దాశి నిశితసాయ 
కముల నొప్పించి రథతురంగముల నొంచి । సూతు నో నేయ. గ్రోధ విస్పూర్తి నతండు. 193 


ప్రతిపదార్థం: బలములు= సేనలు; అచ్చెరువు+అందన్‌= అబ్బురపడగా; అట్టు= ఆ విధంగా; అలవు మెజయన్‌= బలం 
అతిశయించగా; నీ సుతుండు= నీ కొడుకు (దుర్భ్ణయుడు); అనిలసుతున్‌= భీముడిని; తా(కి= ఎదుర్కొని; నిశిత సాయకములన్‌= 
వాడి బాణాలతో; నొప్పించి= బాధించి; రథతురంగముల నొంచి= తేరునూ గుర్రాలనూ బాధించి; సూతున్‌= సారథిని; నోనేయన్‌= 
నొచ్చునట్టు కొట్టగా; అతండు= ఆ భీముడు; (క్రోధవిస్ఫూర్తిన్‌= కోపం బయల్పడగా. 
తాత్సర్యం: సేనలు ఆశ్చర్యపడేటట్లు ఉపాయంతో దుర్దయుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. వాడి బాణాలతో 
నొప్పించాడు, గుర్రాలను బాధించాడు. సూతుడిని నొవ్వజేశాడు. అప్పుడు భీముడు (క్రోధం ప్రకటమయ్యేటట్టు 
గా(తరువాతి పద్యంతో అన్వయం). 
క. తురగముల తలలు సూతుని । శిరము నతని మస్తకంబు శితశరషట్క 

స్పురణమున ధరణిమీ(దం । దొరంగించెం గర్జు( డేడ్పుతో. గను6గొనంగన్‌. 194 


ప్రతిపదార్థం: తురగముల తలలు= (దుర్ణయుడి) గుర్రాల తలలు; సూతుని శిరమున్‌= సారథి తలనూ; అతనిమస్తకంబు= 
దుర్ణయుని తలయును; శిత,శర,షట్క= ఆరువాడి బాణాల; స్ఫురణమునన్‌= తోచటంతో (తాకుటతో); కర్షుండు= కరుడు; 
ఏడ్పుతో కనుంగొనంగన్‌= ఏడుస్తూ చూస్తుండగా; ధరణిమీ(దన్‌= భూమిమీద; తొరంగించెన్‌= దొర్లునట్లు చేశాడు (పడగొట్టాడు). 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కర్గుడు ఏడుస్తూ చూస్తుండగా భీమసేనుడు ఆరు వాడి బాణాలతో దుర్ణయుడి గుర్రాల తలలను, 
సారథి తలను, దుర్ణయుడి తలను భూమిమీద దొర్లేటట్లుగా కొట్టాడు. 


వ. ఆలోనన సూతసూనుండు రథంబు సన్నద్దంబు సేసికొనినవాండగుట నప్పాండవతనయుం దలపడియె; 
నమ్మేటిమేగలు కోపంబులు నాటోపంబులు చలంబులు శౌర్యంబులు మెజియు తెటింగునం బెనంగి; రట్టి 
యెడ. 195 
ప్రతిపదార్థం: ఆలోనన= అంతలోనే; సూతసూనుండు= కర్షుడు; రథంబున్‌= తేరును; సన్నద్దంబు= సిద్దం; చేసికొనినవాండు+అగుటన్‌= 
చేసికొన్నవాడయినందున; ఆ+పాండు తనయున్‌= ఆ భీమసేనుడిని; తలపడియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ+మేటిమగలు= ఆ 
గొప్ప వీరులు; కోపంబులు= కోపాలూ; ఆటోపంబులు= గర్వాలూ; బలంబులు= శక్తులూ; చలంబులు= మాత్సర్యాలూ; మెణయు= 
ప్రకాశించు; తెజంగునన్‌= విధంగా; పెనంగిరి= పోట్లాడారు; అట్టియెడన్‌= అటువంటి సమయంలో. 
తాత్సర్యం: కర్షుడంతలోనే తేరును సిద్దం చేసికొని, భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ గొప్పవీరులిద్దరు కోపాలూ,ఆటోపాలూ, 
పట్టుదలలూ, శౌర్యధైర్యాలూ (ప్రకాశించేటట్టు పోరాడారు. ఆ సందర్భంలో. 


మ. ఖరనారాచము భీము వక్షమున నా కర్ణుండు బాహాబలా 

భరణుం డై నిగిడింప నుచ్చి చని భూభాగంబు నాంటంగ నా 

తురతం బొంద కతండు నిష్టుర గదం ద్రుంచెం దురంగంబులన్‌, 

ధరణిం గూల్లె ధనుర్విలాస మలరం దత్సూతునిం గేతువున్‌. 196 
ప్రతిపదార్థం: ఖరనారాచము= వాడి బాణం; భీము వక్షమునన్‌= భీముడి గుండెలో; ఆ కర్గుండు= ఆ కర్షుడు; 
బాహాబల+ ఆభరణుండు+ఐ= భుజబలమే అలంకారంగా; నిగిడింపన్‌= ఏయగా; ఉచ్చి చని= (గ్రుచ్చుకొనిపోయి (దూసుకొనిపోయి); 
భూభాగంబు నాంటంగన్‌= భూమిలో నాటు కోగా; అతండు= ఆ భీముడు; ఆతురతన్‌+పొందక= భయపడక; నిష్టుర గదన్‌= 
కఠినమైన గదతో; తురంగంబులన్‌= గుర్రాలను; (త్రుంచెన్‌= చంపాడు; ధనుర్విలాసము+అలరన్‌= విలువిద్య అందగించగా; 
తద్‌= ఆ కర్షుడి; సూతునిన్‌= సారథిని; కేతువున్‌= పతాకాన్ని; ధరణిన్‌+కూల్చెన్‌= భూమిమీద పడగొట్టాడు. 
తాత్సర్యం: కర్షుడు భుజబలం రాణించగా ఒక క్రూర బాణాన్ని భీముడి వక్షంలో సంధించాడు. ఆ బాణం 
అతడి గుండెలో దూసుకొని పోయి నేలమీద పడింది. అయినా అతడు కలత చెందకుండా, గట్టి గదతో కర్ణుడి 
తేరు గుర్రాలను బాదాడు. బాణ విద్యా చాతుర్యంతో సారథిని, కేతువును నేలమీద పడగొట్టాడు. 


మ. విరథుం డయ్యును రాధనందనుండు దోర్వీర్యం బవార్యంబుగా 
శరజాలంబుల భీము. గప్పుట మహాశ్చర్యంబు గావించె భూ 
వరు€ డంతం దన తమ్ము నా రధికు( గావం బంచె నా దుర్ముఖుం 
డు రయం బార(గ దాశె భీమునకు నాటోపంబు దీపింపంగన్‌. 197 


ప్రతిపదార్థం: విరథుండు+అయ్యును= రథం లేనివాడైనప్పటికినీ; రాధనందను(డు= కరుడు; దోర్వీర్యంబు= భుజబలం; 
అవార్యంబుగాన్‌= ఎదుర్కొనలేనిదిగా (అడ్డులేనట్లు); శరజాలంబులన్‌= బాణాల గుంపుతో; భీమున్‌+కప్పుట= భీముడిని 
కప్పివేయటం; మహాశ్చర్యంబు కావించెన్‌= (చూచేవారికి) చాలా వింత గొల్పింది; భూవరు(డు= రాజు దుర్యోధనుడు; అంతన్‌= 
ఆ సమయంలో; ఆ రథికున్‌+కావన్‌= ఆ వీరు డయిన కర్గుడిని కాపాడటానికి; తన తమ్మున్‌+పంచెన్‌= తన తమ్ముడిని పంపాడు; 
ఆ దుర్ముఖుండు= ఆ దుర్ముఖుడు; రయంబు+ఆరంగన్‌= వేగంగా; భీమునకున్‌= భీమసేనుడికి; ఆటోపంబు= దర్పం 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 485 


(తనయొక్క); దీపింపంగన్‌= వెలుగగా (తెలియగా); తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 
తాత్సర్యం: తేరు విరిగిన వాడయినను కర్షుడు, తన అమ్ముల గుంపుతో, సాటిలేని భుజబలంతో భీముడిని కప్పివేయటం, 
చూచేవారికి వింత గొల్పింది. ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడికి బాసటగా తన తమ్ముడయిన దుర్ముఖుడిని పంపాడు. 
ఆ దుర్ముఖు డతివేగంగా తన దర్పం ప్రకాశించేటట్టు భీముడిని ఎదుర్కొన్నాడు. 
క అయ్యంగరాజుతోడం | గయ్యము సేయుచును దుర్ముఖ ప్రాణంబుల్‌ 

సయ్యన తొమ్మిది యమ్ముల(। గ్రుయ్యక డయ్యక యతండు గొనియె నరేంద్రా! 198 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా!; ఆ+అంగరాజుతోడన్‌= ఆ కర్ణుడితో; కయ్యము చేయుచును= యుద్దం చేస్తూనే; అతండు= 
ఆ భీమసేనుడు; చయ్యనన్‌= వేగంగా; తొమ్మిది అమ్ములన్‌= తొమ్మిది బాణాలతో, (క్రుయ్యక డయ్యక= వెనుదీయక 
అలసిపోకుండా; దుర్ముఖ ప్రాణంబుల్‌= దుర్ముఖుడి ప్రాణాలను; కొనియెన్‌= తీసికొన్నాడు (చంపాడు). 
తాత్సర్యం: ఓ రాజా! భీమసేనుడు కర్గుడితో యుద్దం చేస్తూనే వేగంగా తొమ్మిది బాణాలను తీసికొని 
వెనుదీయకుండా అలసిపోకుండా ఆ దుర్ముఖుడిని హతమార్చాడు. 


వ. ఇట్లు భవదాత్మజుండు వడుటయు. 199 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భవత్‌+ఆత్మజుండు= మీ యొక్క కుమారుడు; పడుటయు= పడిపోగా 
తాత్సర్యం: ఈ విధంగా నీ కుమారుడు చనిపోగా. 


ఉ. ఆతనింజూచి కన్ము(గవ నశ్రులు గ్రమ్మంగ సూతసూతి శో 

కాతురు(డై తదీయ రథ మల్లన యెక్కంగ భీమసేను( డు 

ద్భోతితహేమ భూషిత చతుర్దశ మార్గణ విద్ధు జేయుడు 

న్మాతశరంబు లన్ని వెస నాంటె నతండును దద్భుజంబులన్‌. 200 
ప్రతిపదార్థం: ఆతనిన్‌+చూచి= ఆ దుర్ముఖుడిని చూచి; సూతసూతి= కర్ణుడు; కన్నుంగవన్‌ అ(శ్రులు (క్రమ్మంగన్‌= రెండు 
కన్నులను కన్నీళ్ళు క్రమ్ముకోగా; శోకాతురుండు+ఐ= దుఃఖంతో బాధపడ్డవాడై; తదీయ రథమున్‌= అతని తేరును; అల్లన 
ఎక్కంగన్‌= మెల్లగా ఎక్కగా; భీమసేను(డు= భీముడు; ఉద్దోతిత= మండుతూ ఉన్న (ప్రకాశించే); హేమ భూషిత= బంగారుతో 
అలంకరింపబడిన; చతుర్దశ మార్గణ= పదునాలుగు బాణాలతో; విద్దున్‌+చేయుడున్‌= బాధించగా; అన్ని= అదే సంఖ్య గల 
(ఆ లెక్కతోనే పదునాలుగు); శాతశరంబులన్‌= వాడి బాణాలను; అతండును= ఆ కర్షుడు కూడా; తద్భుజంబులన్‌= అతడి 
భుజాలలో (భీముడి భుజాలలో); వెసన్‌+నాంటెన్‌= వెంటనే నాటుకొనేటట్టు చేశాడు (అనగా త్వరగా నాటాడు). 


తాత్సర్యం: దుర్ముఖుడి గతిని చూచి కర్షుడు, కన్నీరు కారుస్తూ, దుఃఖంతో కూడిన బాధతో మెల్లగా తన 
తేరెక్కాడు. అప్పుడు భీముడు బంగారంతో అలంకరింపబడిన పదునాల్లు బాణాలతో కర్ణుడిని బాధించాడు. 
అంత కర్షుడు కూడా అదే సంఖ్యగల బాణాలను భీముడి భుజాలలో నాటాడు. 


వ. దానం గనలి అనిలతనయుండు. 201 
ప్రతిపదార్థం: దానన్‌= దానివలను; కనవి= కోపించి; అనిలతనయుండు= వాయుపుత్రుడైన భీముడు 


తాత్సర్యం: అందువలన భీముడు కోపించి, 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. వా(డి నారసములు మూండు కర్ణుని జొమ్ము। గాడ నేయ నాన గడచి నొవ్వు 

భయము గదుర€ జేయ రయమున నరదంబు । దోలికొని యతండు దొల(గ( బాటిె. 202 
ప్రతిపదార్థం: (భీముడు) వాండి= వాడి అయిన; నారసములు= (ప్రాణాలు తీసే పదునైన బాణాలను; మూండు= మూటితో; 
కర్గుని టొమ్మున్‌= కర్గుడి గుండెను; కాండన్‌+ఏయన్‌= లోతుగా (గ్రుచ్చుకొనేటట్టుగా; ఏయన్‌= కొట్టగా; ఆన గడచి= సిగ్గును 
మించి; నొవ్వు= నొప్పి; భయము కదురన్‌+చేయన్‌= భయమును కలిగించగా; రయమునన్‌= వేగంగా; అరదంబున్‌= తేరును; 
తోలికొని; అతండు= ఆ కర్షుడు; తొల(గన్‌+పాటెన్‌= తొలగిపోయాడు. 


తాత్సర్యం: ప్రాణాలు తీసే వాడి బాణాలు మూటితో కర్షుడి గుండెలో (గ్రుచ్చుకొనేటట్టు కొట్టాడు. ఆ దెబ్బకు 
కర్ణుడు నిట్టూర్పుతో భయం కలుగగా తేరును తోలుకొని అక్కడ నుండి తొలగిపోయాడు.” 


వ. అనిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 203 
తాత్పర్యం: (ఆ విధంగా సంజయుడు చెప్పగా) విని, ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 


క, విను పారుషము నిరర్ధక; | మనుమానము లేదు దైవ మధికంబు; మరు 
త్తనయునిచే నారాధా । తనయుం డి ట్లగుట నెవ్విధంబున దలంపన్‌. 204 


ప్రతిపదార్థం: విను= వినుము; మరుత్‌+తనయునిచేన్‌= వాయుపుత్రుడైన భీమునిచేత; ఆ రాధాతనయుండు= ఆ కర్షుడు; 
ఇట్టు+ అగుట= ఈ విధంగా కావటం (ఓడి పరుగెత్తటం); ఏ+విధంబునన్‌= ఏ (ప్రకారం; తల(పన్‌= తలచి నప్పటికిని; పౌరుషము= 
పురుషశక్తి; నిరర్ణకము= వ్యర్థం; దైవము+అధికంబు= దైవశక్తి ఎక్కువయినది; అనుమానము లేదు= సందేహం లేదు. 


తాత్సర్యం: ఓ సంజయా! దైవశక్తి ముందు మానవశక్తి నిరర్ధకం. ఇందులో సందేహం లేదు. వాయునందను డైన 
భీముడిచేత రాధాతనయు డైన కరుడు ఈ విధంగా పరాజితుడు కావటం తలచుకొంటే (అంతే ననిపిస్తూ ఉన్నది). 


విశేషం: లోకంలో మానవు డెంతటివాడైనా, అతడి బలం, దైవబలం ముందు వ్యర్థమని కరుడు భీముడిచేత పరాజితుడు కావటం 
తెలుపుతూ ఉన్నది - అని ధృతరాష్ట్రుడు చెపుతూ ఉన్నాడు. 
క  అట్టన నేల? మహాబలు । పట్టికి సుర ఖచర దనుజ పన్నగులు మా 

ర్వెట్ట రనిన గర్జాదుల । కెట్టు నిలువవచ్చు వాని యెదురం దిరమై! 205 
ప్రతిపదార్థం: అట్టు+అనన్‌+ఏల?= అట్టా అనటం ఎందుకు? (ముందన్నట్టు దైవమానుష బలాలను గూర్చి); మహాబలు పట్టికిన్‌= 
భీముడికి (వాయుదేవుడికి మహాబలుడనే పేరున్నది); సుర, ఖచర, దనుజ, పన్నగులు= దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులు; 


మార్వెట్టరు= ఎదిరించలేరు; అనినన్‌= అనగా; కర్ల+ఆదులకున్‌= కర్ణుడు మొదలయినవారికి; వాని యెదురన్‌= ఆ భీముడి 
కెదురుగా; తిరమై= స్థిరంగా (గట్టిగా); ఎట్టు= ఏ విధంగా; నిలువవచ్చున్‌?= నిలువగలరు? 


తాత్సర్యం: దైవమానవ శక్తులను గూర్చి ఎందుకు? దేవతలు, గంధర్వులు, రాక్షసులు, నాగులూ భీముడిని 
ఎదిరించలేరంటే కర్ణాదులు అతడి కెదురుగా స్థిరంగా ఎట్టా నిలువగలరు? 


క. పాండవుల గెలుచు నాజిని। తం డని యగ్గించు సూతతనయుని మత్తు 
త్రుం; డతండు భీము నేపున । గం డడంగిన6 జూచి మనసు గందక యున్న 206 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 487 


ప్రతిపదార్థం: పాండవులన్‌= పాండవులను; ఆజిని= యుద్దంలో; ఇతండు= ఈ కరుడు; గెలుచున్‌= జయిస్తాడు; అని= అంటూ; 
సూత తనయుని= కర్ణుడిని; మత్‌+పుత్రుడు= నా కుమారుడు దుర్యోధనుడు; అగ్గించున్‌= పొగడుతుంటాడు; అతండు= ఆ 
కర్ణుడు; భీము ఏపునన్‌= భీముడి శక్తికి; గండు+అడంగినన్‌= బలం అణగిపోగా; చూచి; మనసు= మనస్సు; కందక= తాపం 
లేకుండా; ఉన్నే?= ఉంటుందా? (అని సంజయుడితో ధృతరాష్ట్రుడు అన్నాడు). 


తాత్పర్యం: 'కర్షుడు పాండవులను యుద్దంలో జయిస్తాడు” అని అంటూ కర్ణుడిని దుర్యోధనుడు పొగడుతుంటాడు, 
భీముడి శక్తికి కర్షుడి బలం అణగిపోగా చూచి మనసుకు కష్టం కలుగకుండా ఉంటుందా? 


క. వినండె జరాసంధాదుల(। దునుముట; మన దుర్ణయుండు దుర్ముఖుండును భీ 
మునితోడ బెన(గువా రే । మని కర్టునిం గావం బనిచె నబ్బాలకులన్‌? 207 


ప్రతిపదార్థం: జరాసంధ+ఆదులన్‌= జరాసంధుడు మొదలైన వారిని; తునుముట= చంపటం (భీముడు వారిని ఇదివరకే చంపి 
ఉండటాన్ని); వినండె?= వినలేదా?; మన దుర్ణయుండు దుర్ముఖుండును= మన దుర్ణయ దుర్ముఖులు; భీమునితోడన్‌= భీముడితో; 
పెనంగువారు= యుద్ధం చేసేవారు; ఆ+బాలకులన్‌= ఆ పసివాండ్రను; కర్షునిన్‌+కావన్‌= కర్ణుడిని కాపాడటానికి; ఏమని= 
ఏమనుకొని; పనిచెన్‌?= పంపాడు? 

తాత్సర్యం: జరాసంధాదులను భీముడు చంపిన సంగతి వినలేదా? ఆ భీముడితో యుద్దానికి దుర్ణయ 
దుర్ముఖులా? కర్ణుడిని కాపాడటానికి ఆ పసివారిని ఏమని పంపాడు? 


విశేషం: భీముడు జరాసంధాదులను ఇదివరకే చంపి ఉన్నాడు. అంతటి బలశాలితో పెనగులాటకు పసివారు దుర్జయ దుర్ముఖులు 
తగినవారేనా? వారిని కర్ణుడికి అండగా దుర్యోధనుడు పంపటమా? దీనిని చూస్తే దుర్యోధనుడి తెలివిలేనితనం తెలుస్తూ ఉన్నది- 
అని ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు. దీనివలన శక్తికి మించిన బరువు నెత్తిన పెట్టి నట్టయింది. 


క పవనజు( డొక్కడె పెబిపాం | డవులను సాత్యకియు హరియు డా. తురె యుగ్రా 
హవమున( బ్రాణములావున । నవిజయ్యులు వారి దొడర నగునే తనకున్‌? 208 


ప్రతిపదార్థం: పవనజుండు+ఒక్కండె= భీము డొక్కడే (అనగా ఒకడే చాలును); ఉ(గ్ర+ఆహవమునన్‌= భయంకరమయిన 
యుద్దంలో; పెజు పాండవులను= మిగిలిన పాండవులను; సాత్యకియున్‌ హరియున్‌= సాత్యకి, శ్రీకృష్ణులు; డాంతురె?= 
దాచుకొందురా?; ప్రాణము లావునన్‌= (ప్రాణశక్తితో; అవిజయ్యులు= గెలువరానివారు; వారిన్‌= ఆ ఇద్దరినీ; తనకున్‌= 
దుర్యోధనుడికి; తొడరన్‌+అగునే?= ఎదుర్కొన సాధ్యమా? 

తాత్సర్యం: భీము డొకడే కాదు - మిగిలిన పాండవులూ, శ్రీకృష్ణ సాత్యకులూ భయంకర యుద్దంలో ఒడలు 
దాచుకొంటారా? బలంలో వారందరూ అజేయులు. దుర్యోధనుడు వారి నెదుర్కొనగలడా?' 


చ. అని పలుమాట లాడుటయు నమ్మనుజేంద్రునితోడ నాతం డి 
ట్లను 'విష మెత్తి క్రోలి యది యంగము నారట పెట్ట నన్యులం 
గినిసిన యట్ల మీందు పరికింపక యమ్మెయి నీవు పాండునం 
దనులకుం జెట్టవై, హృదయతాపము వచ్చిన( బల్కె దొండులన్‌. 209 


పతిపదారం: అని= ఆ విధంగా; పలుమాటలు+ఆడుటయున్‌= నానావిధాలుగా మాట్లాడటం (విని); ఆ+మనుజ+ఇం(దుని 

కి 9 ౧ ఇ K 

తోడన్‌= ఆ ధుతరాషపుడితో; ఆతండు= ఆ సంజయుడు; ఇటు+అనున్‌= ఈ విధంగా అనాడు; విషము ఎతి (కోలి= విషాని 
తెరా బు ఇట్టు త్ర 9 బ్ర 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేతితో ఎత్తుకొని (త్రాగి; అది= ఆ విషం; అంగమున్‌= శరీరాన్ని; ఆరటపెట్టన్‌= బాధపెట్టగా; అన్యులన్‌= ఇంకొక్కరిని; కినిసిన 
అట్టు= కోపించిన విధంగా; మీందు పరికింపక= ముందుచూపు లేకుండా; నీవు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పాండునందనులకున్‌= 
పాండవులకు, చెట్టవు+ఐ= శత్రుడవై; హృదయ తాపము= నీ మనసుకు కష్టం; వచ్చినన్‌= రాగా; ఒండులన్‌= ఇతరులను; పల్కెదు= 
మాటలంటున్నావు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు పై విధంగా ఎన్నో మాట లనగా వినిన సంజయుడు ఆతడితో ఇట్టా అన్నాడు: విషాన్ని 
స్వయంగా చేత నెత్తికొని (త్రాగి, అది శరీరాన్ని ఆరాట పెట్టగా ఇతరుల మీద కోపగించుకొన్నట్టు ముందు యోచన 
లేకుండా ఆ (ప్రకారంగా నీవు పాండవులకు వైరివై, నీ మనసుకు బాధ కలిగితే వేరొక్కరిని మాట లంటున్నావు.” 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యంలో ఒక మంచి లౌకిక న్యాయం సంజయుడిద్వారా కవి చెప్పించాడు. అది స్వయంగా విషాన్ని 
'త్రాగినందువలన కడుపులో మంటపుడితే ఆ తపనకు లోకంలో ఎవరినో ఎందు కాడిపోసు కొనటం? ముందు వెనుకలు చూడకుండా 
పాండవులను కష్టపెట్టి, అది ఎదురు దెబ్బ తగిలితే ఆ దెబ్బ మూలాన కలిగే బాధను తట్టుకొనలేక ఎదుటివారిని దూషించటం 
వంటిది ఈ నీ యారాట మని సంజయుడు ధృతరాష్టుడితో అనటం అతడి మనస్తత్త్యం ఎటువంటిదో తెలుపుతూ ఉన్నది. 


వ. ఊరక బవరంబు తెటింగు వినుము; నీ తనయులు దుర్మర్షణుండును, దుర్మదుండును, దుస్సహండును, 
విజయుండును, విచిత్రుండును గర్జునోటమి సయిరింపం జాలక వడముడిం దొడరి తూపు లడరించినం 
జూచి యా సూతసూనుండు దాను నతనిపయిం గవిసి యేసిన దద్విశిఖంబుల వారించుచు మారుత 
నందనుండు. 210 


ప్రతిపదార్థం: ఊరక= మాటాడకుండా; బవరంబు తెజుంగున్‌= యుద్దగతిని; వినుము; నీ తనయులు= నీ కుమారులు; 
దుర్మర్షణుండు, దుర్మదుండును, దుస్సహుండును, విజయుండును, విచిత్రుండును= ఈ పేర్లవారు; కర్గుని ఓటమి= కర్టు 
డోడిపోవటం; సయిరింపన్‌+చాలక= ఓర్వలేక; వడముడిన్‌+తొడరి= భీముడిని ఎదుర్కొని; తూపులు+అడరించినన్‌= బాణాలు 
వేయగా; చూచి= చూచినవాడైన; ఆ సూతసూనుండు= ఆ సూతుడి కుమారుడయిన కర్గుడు; తాను= తానుకూడా; అతనిపయిన్‌= 
ఆ భీముడిమీద; కవిసి ఏసినన్‌= (క్రమ్ముకొని వేయగా; తద్విశిఖంబులన్‌ వారించుచున్‌= ఆ వాడి బాణాలను తొలగించుకొంటూ; 
మారుతనందనుండు= భీమసేనుడు. 


తాత్పర్యం: ఊరక మాటాడకుండా యుద్దం తీరును వినుము” అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. 'నీ 
కొడుకులు దుర్మర్షణ, దుర్మద, దుస్సహ, విజయ, విచిత్రులు కర్షు డోడటాన్ని సైపచాలక ఉమ్మడిగా భీముడిమీద 
తలపడి బాణాలు వేస్తూ ఉండగా, కర్షుడు కూడా అతడిని [క్రమ్ముకొని బాణాలు వేస్తే భీముడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. ఏచి కురుకుమారు లేవుర( దురగ సా | రథులతోడ( గూడ రయము మెజియ 
వసుధ గూల్లై మెటు(గు వాలారు తూపు లా। టాటు నిగుడడేసి యద్దుతముగ. 211 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; కురుకుమారులు+ఏవురన్‌= కౌరవ కుమారు లైదుగురిని; తురగ సారథులతోడన్‌= తేరి 
గుర్రాలతోనూ, సూతులతోనూ; కూడ= కలిపి; రయము మెజయన్‌= వేగం (అతిశయించగా) (ప్రకాశించగా; మెటు6గు= వెలిగే; 
వాలారు= వాడి అయిన; తూపులు= ములుకులు; ఆణు+ఆణు= ముప్పది ఆరు; నిగుడన్‌+చేసి= నిగుడింపజేసి (కొట్టి); 
అద్భుతముగన్‌= ఆశ్చర్యకరంగా; వసుధన్‌+కూల్చెన్‌= భూమిమీద పడేటట్టు కొట్టాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 489 


తాత్పర్యం: భీమసేనుడు విజృంభించి కురుకుమారు లైదుగురిని తేరి గుర్రాలతోనూ, సారథులతోను కలిపి మెరిసే 
వాడిబాణాలు ముప్పది ఆరింటితో వేగంగా కొట్టి, ఆశ్చర్యం కలిగేటట్టు భూమిమీద పడేటట్టు చేశాడు (అనగా 
చంపాడు). 


క, _ అనిం బడిన రాచకొడుకుల। గని కర్టుం 'డేటి బ్రదుకుగా బ్రదికెద నే 
నని యింక నెన్నంటికి లా। వని భీముని నొంపవలదె?' యని తెం పెసంగన్‌. 212 


ప్రతిపదార్థం: అనిన్‌+పడిన= యుద్దంలో పడిపోయిన (చనిపోయిన); రాచకొడుకులన్‌+కని= రాజకుమారులను చూచి; కర్షుండు= 
కర్ణుడు; ఏటి బ్రదుకుగాన్‌ బ్రదికెదన్‌+ఏను+అని= ఏమి బ్రతుకుగా నేను బ్రతుకుతున్నాను (నా దేటి బ్రదుకని); ఇంకన్‌+ఎన్నంటికి 
లావు?= బలం ఇప్పుడు కాకపోతే మరి ఎప్పటికి?; అనిన్‌= యుద్దంలో; భీమునిన్‌+నొంపవలదె?= భీముడిని బాధింపవద్దా?; అని= 
అనుకొంటూ; తెంపు+ఎసంగన్‌= సాహసంతో. 


తాత్పర్యం: యుద్దంలో పడిపోయిన రాజకుమారులను చూచి కర్ణుడు 'నా బ్రదుకేమి బ్రదుకు? నాకు బలం ఇప్పుడు 
కాకపోతే ఎప్పటికి? యుద్ధంలో భీముడిని బాధించవద్దా?' అనుకుంటూ సాహసంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కదిసి దెబ్బదేను కాండంబు లాతని । మేనం బటిపి యుబ్బు మిగిలి నవ్వ 
నతడు నూటయేను శితవిశిఖంబుల । నతని నేసి చాపయపష్టి ద్రుంచె. 213 


ప్రతిపదార్థం: కదిసి= సమీపించి; డెబ్బది+ఏను కాండంబులు= డెబ్బది అయిదు బాణాలను; ఆతని మేనన్‌= ఆ భీముడి ఒంటిపై; 
పణబపి= వేసి; ఉబ్బు మిగిలి= గర్వ మెక్కువ కాగా; నవ్వన్‌= నవ్వగా; అతండు= ఆ భీముడు; నూటయేను= నూటయిదు; 
శితవిశిఖంబులన్‌= వాడి బాణాలతో; అతనిన్‌+ఏసి= ఆ కర్ణుడిని కొట్టి; చాపయష్టిన్‌= వింటి దబ్బను; (త్రుంచెన్‌= విరిచాడు. 


తాత్పర్యం: భీముడిని సమీపించి డెబ్బది అయిదు బాణాలను అతడి శరీరంమీద పరచి, గర్వంతో నవ్వి నిలిచాడు. 
భీముడు కర్షుడి శరీరంలోకి నూటయిదు వాడి బాణాలను వేసి, అతడి వింటిదబ్బను (త్రుంచాడు. 


మ.  రయమారన్‌ బలువిల్లు పుచ్చుకొని యా రాధాసుతుం డేయ దు 
రయు౯ డమ్మారుతి వొంగి సూతుని వెసం జానేసి విల్‌ ద్రుంచుచున్‌ 
హయ సందోహముం. గూల్లి హాస్యమునకున్‌ హాసంబు సేయన్‌ గద 
న్థయదాకారత వైచె నాత( డది భగ్నం బయ్యె నా భీముచేన్‌. 214 


ప్రతిపదార్థం: ఆ రాధాసుతుండు= రాధా కుమారు డయిన కర్ణుడు; రయమారన్‌= త్వరగా; బలువిల్టు= పెద్ద ధనుస్సును; 
పుచ్చుకొని= తీసికొని; ఏయన్‌= కొట్టగా; దుర్ణయుండు= గెలువరానివాడయిన; ఆ+మారుతి= ఆ భీముడు; పొంగి= విజృంభించి, 
సూతునిన్‌= కర్గుడి సారథిని; వెసన్‌= వెంటనే; చాన్‌+ఏసి= చావగొట్టి; విల్‌ త్రుంచుచున్‌= వింటిని ముక్కలు చేస్తూ; 
హయసందోహమున్‌+కూల్చి= తేరు గుర్రాలను చంపి; హాస్యమునకున్‌= ఎగతాళికి; హాసంబు చేయన్‌= నవ్వగా; ఆత(డు= ఆ 
కరుడు; గదన్‌= గదను; భయదాకారతన్‌= భయంకరంగా; వైచెన్‌= వేసెను; ఆ భీముచేన్‌= ఆ భీముడివలన; అది 
భగ్నంబు+అయ్యెన్‌= ఆ గద ముక్కలయింది. 


తాత్సర్యం: రాధాకుమారు డయిన కర్షుడు వేగంగా పెద్ద విల్లును తీసికొని, దుర్ణయు డయిన భీమసేనుడిని కొట్టాడు. 


ఆ భీముడు రేగి, కర్షుడి సారథిని చావగొట్టి, అతడి విల్లును ముక్కలు చేస్తూ గుర్రాలను చంపాడు. ఎగతాళిగా 
నవ్వాడు. కర్టుడు భయంకరంగా గదను విసిరాడు. దానిని భీముడు తునాతునకలు చేశాడు. 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు గద ద్రుంచి పైపై నేయు పావని బరవసంబునకుం దెరలక యొండు కోదండంబు గొని కర్ణుం డతని 
తనుత్రాణంబు దునియలు సేసి పెల్లేసిన నతండును దదీయ కంకటంబును భుజంబును భేదించె; నిప్పరుసున 
బాదచారియై పెనంగు నయ్యోధవరుం జూచి భూవరుండు సత్వరుండై పనుపం జిత్ర విచిత్ర చిత్రాక్షచారు 
చిత్రులును చిత్రధ్వజ చిత్రాయుధ చిత్రకర్ములును శరాసారంబులు బర(గించుచు ధర్మపుత్రానుజుం దా(కిన 
నతండు మహావాత పతిత భూరుహ ప్రతతిభంగి దోంప నక్కునూర సప్తకంబును, రథసప్తకంబును, రథసప్తి 
సారథి సహితంబుగాబొడవడంగం జేసె; నా సందున గల్పితస్యందనుం డై యాసూతనందనుం డప్పాండు 
నందనునిపై నురవడించిన. 215 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; గదన్‌+(త్రుంచి= గదను ముక్కలుచేసి; పైపైన్‌+ఏయు= మీద మీద వేస్తున్న; పావని= పవన 

తనయుడైన భీముడి; బరవసంబునకున్‌+తెరలక= ధైర్యానికి చలింపక; ఒండు కోదండంబు కొని= వేరొక వింటిని తీసికొని; కర్ణుండు; 
అతని= భీముడి; తను త్రాణంబులు= శరీరాన్ని కాపాడుతూ ఉన్న కవచాలను; తునియలు చేసి= ముక్కలుగా చేసి; పెల్లు+ఏసినన్‌= 
మిక్కిలిగా కొట్టగా; అతండును= ఆ భీముడు కూడా; తదీయ= ఆ కర్గ్శుడి; కంకటంబును= కవచాన్ని; భుజంబును భేదించెన్‌= 
జబ్బను చీల్చాడు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; పాదచారియై= నడుస్తూ; పెన(గు= యుద్దం చేసే; ఆ+యోధవరున్‌+చూచి= 

ఆ వీర శిఖామణిని చూచి; భూవరుండు= రాజయిన దుర్యోధనుడు; సత్వరుండు+ఐ= తొందరతో; పనుపన్‌= పంపగా; చిత్ర 

విచిత్ర చిత్రాక్ష చారుచిత్రులును= ఈ పేర్టు గలవారు; చిత్రధ్వజ చిత్రాయుధ చిత్రకర్ములును= ఈ పేర్గున్నవారు; శరాసారంబులు= 

బాణవర్షాలు; పరంగింపుచున్‌= వేస్తూ; ధర్మపు(త్ర+అనుజున్‌+తా(కినన్‌= ధర్మరాజు తమ్ముడిని ఎదుర్కొనగా; అతండు= ఆ 

భీముడు; మహావాత= పెనుగాలివలన; పతిత= పడిపోయిన; భూరుహ(ప్రతతి భంగి తోయన్‌= చెట్ల వరుస మాదిరి తోచగా; 

ఆ+కుమారసప్తకంబును= ఆ ఏడుగురు కుమారులను; రథసప్తకంబును= ఏడు రథాలనూ; రథసప్తి సారథి సహితంబుగాన్‌= 
గుర్రాలను తేరులను సారథులను కూడా; పొడవు+అడంగన్‌+చేసెన్‌= ఆకారం నశింపగా చేశాడు (చంపాడు); ఆ సందునన్‌= 

ఆ వ్యవధిలో; కల్పిత స్యందనుండు+ఐ= రథాన్ని ఏర్పరచుకొనిన వాడై; ఆ సూతనందనుండు= ఆ సూతుడి కుమారుడు (కర్గుడు); 

ఆ+పాండునందనునిపైన్‌= ఆ పాండు రాజకుమారుడిమీద; ఉరవడించినన్‌= దూకగా. 


తాత్సర్యం: ఈ విధంగా గదను ముక్కలు చేసి మీద వేస్తూ దూకుతూ ఉన్న భీముడి ఉద్వేగానికి కలగిపోకుండా, 
వేరొక విల్లు తీసికొని, భీముడి కవచాన్ని ముక్కలు చేసి ఎక్కువగా కొట్టగా, ఆ భీముడు కర్షుడి కవచాన్ని, జబ్బను 
చీల్చాడు. పాదచారి అయిన కర్షుడు పెనగటం చూచిన దుర్యోధనుడు తన సోదరులను ఏడుగురను - చిత్ర, విచిత్ర, 
చిత్రాక్ష చారుచిత్ర, చిత్రధ్వజ, చిత్రాయుధ, చిత్రకర్ములను భీముడి మీదికి పంపాడు. వారు ధర్మరాజు తమ్ముడిని 
ఎదుర్కొన్నారు. వారందరిని పెనుగాలికి పడిపోయే చెట్ల మాదిరిగా భీముడు పడగొట్టాడు. వారి రథాలనూ, గుర్రాలనూ 
సారథులనూ పడగొట్టాడు. ఆ వ్యవధానంలో మరొకరథాన్ని అమర్చుకొని కర్ణుడు భీముడి మీదకు దూకాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 


క. _ అటిముటి నిరువుర శరములు । తటుచుగ నొండొరుల బెట్టు దాంకిన నయ్యి 
ద్దటు నెత్తుటం దోంగి కడున్‌ । వటిలిరి కల్పాంత నవదివాకరుల క్రియన్‌. 216 


ప్రతిపదార్థం: అటిముటిన్‌= సంభ్రమంతో (తొట్రుపాటుతో); ఇరువుర శరములు= ఇద్దరి బాణాలు; తణుచుగన్‌= దట్టంగా; 
ఒండొరులన్‌= ఒకరినొకరిని; బెట్టుతాంకినన్‌= తీవ్రంగా తాకగా (ఎదుర్కొనగా); ఆ+ఇద్దణు= ఆ కర్లభీములు ఇర్వురును; 
నెత్తుటన్‌+తోంగి= నెత్తురులో మునిగి; కడున్‌= మిక్కిలిగా; కల్పాంత= ప్రళభయకాలంలోని; నవ= (క్రొత్త; దివాకరుల క్రియన్‌= 
సూర్యుల మాదిరి; వణలిరి= ఒప్పారు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 491 


తాత్పర్యం: ఇద్దరి బాణాలు తత్రరగా, అధికంగా, తీవ్రంగా ఒకరివి మరొకరిని తాకగా, ఇద్దరు నెత్తుట తడిసి 
'ప్రళయకాలపు (క్రొత్త సూర్యులవలె ప్రకాశించారు. 


నిశేషం: అలంకారం ఉపమ. 


క. అరదములు చిత్ర గతులం । జరియింప(గ దైర్యములును శౌర్యంబులు ను 
ద్దుర బాహా వీర్యంబులు । సరి యై మెజియంగ నధిక సంరంభములన్‌. 217 


ప్రతిపదార్థం: అరదములు= తేరులు; చిత్రగతులన్‌+చరియింప(గన్‌= ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా తిరుగాడగా; 
ధైర్యములు= (ఇద్దరి) ధైర్యాలును; శౌర్యంబులును= పరా[క్రమాలును; ఉద్దుర= దట్టమైన; బాహావీర్యంబులు= భుజబలాలును; 
సరి+ఐ= సమానంగా (అనగా కర్ణ భీముల వీరములు సమానంగా); మెజయంగన్‌= ప్రకాళించగా (బయల్పడగా); అధిక= ఎక్కువైన; 
సంరంభములన్‌= ఆటోపాలతో. 


తాత్సర్యం: వారి రథాలు ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా తిరుగగా, ధైర్యశౌర్య బహువీర్యాలు సమానంగా 
ప్రకాశించగా, అధికమైన ఆటోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ఒండొరు మీంద సాయకము లొక్క మొగిం బరంగింతు రేపు మై 
నొండొరు బాణముల్‌ నటికి యుర్విపయిన్‌ నెబియింతు రుగ్రులై 
యొండొరు మేనులన్‌ శరము లుచ్చిచనన్‌ నిగిడింతు; రిట్టు లు 
ద్దండత( బోరి రాజిని మదంబుల నొండొరు మీటు నాసలన్‌. 218 


ప్రతిపదార్థం: సాయకములు= అమ్ములను; ఒండొరు మీ(దన్‌= ఒకరిమీద నొకరు; ఒక్కమొగిన్‌+పరగింతురు= ఒక్క ఉదుటున 
వేస్తారు; ఏపుమైన్‌= బలంగా; ఒండొరు బాణముల్‌ నజకి= ఒకరి బాణాలను ఇంకొకరు నరికివేసి; ఉర్విపయిన్‌= భూమిమీద; 
నెజయింతురు= వ్యాపింప చేస్తారు; ఉగ్రులు+ఐ= కోపం గలవారయి; ఒండొరు మేనులన్‌= ఒకరి ఒంటిమీద ఇంకొకరు; శరములు= 
బాణాలు; ఉచ్చి చనన్‌= దూసికొని పోయేటట్టు; నిగుడింతురు= వేస్తారు; ఇట్టులు= ఈ (ప్రకారంగా; ఆజని మదంబులన్‌= 
చల్లారని దర్సాలతో (నశించని మదంతో); ఒండొరు మీణు= ఒకరిని మరొకరు మించాలనే; ఆసలన్‌= కోరికలతో; ఉద్దండతన్‌= 
భయంకరంగా; పోరిరి= యుద్దం చేశారు. 


తాత్సర్యం: ఒకరిమీద మరొకరు ఒక్క ఊపున బాణాలు వేస్తూ, ఒకరి బాణాలను ఇంకొకరు నరికివేస్తూ, 
భూమినిండా పడేటట్టు చేస్తూ; భయంకరువై, ఒకరి శరీరంలో మరొకరు బాణాలు దూసుకుపోనిస్తూ, తగ్గని మదంతో 
ఒకరినొకరు మించాలనే కోరికతో తీవ్రంగా యుద్దం చేశారు. 


క  మరుదాత్మజు( డేచిన న । న్నరుండు హరియు సంతసంబునం బొదలుదు రు 
ద్దురతం గర్జు(డు మిగిలిన(। గర ముబ్బు విభుండు దమ్ము గమియుం దానున్‌. 219 


ప్రతిపదార్థం: మరుత్‌+ఆత్మజు(డు= వాయుపుత్రు డయిన భీముడు; ఏచినన్‌= విజృంభించగా; ఆ+నరు(డు హరియున్‌= 
ఆ అర్జునుడును, కృష్ణుడును; సంతసంబునన్‌= సంతోషంతో; పొదలుదురు= ఒప్పుతారు; ఉద్దురతన్‌= గర్వంతో; కర్షుండు 
మిగిలినన్‌= కర్షుడు అతిశయించగా; విభుండు= రాజయిన దుర్యోధనుడు; తమ్ముగమియున్‌= తమ్ముల సమూహమును; 
తానున్‌= తానును; కరము+ఉబ్బున్‌= మిక్కిలి సంతోషిస్తాడు. 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: వాయుపుత్రు డయిన భీముడు (కర్ణుడిని) విజ్బంభిస్తే కృష్ణార్ణునులును, దర్పంతో కర్గుడు అతిశయిస్తే 
దుర్యోధనుడు, అతడి తమ్ములు చాలా సంతోషించారు. 


తే. సూతనందనునకు నెడ సొచ్చి చొచ్చి; సమదు€ డగు భీమసేనుచేం జచ్చి చచ్చి 
బలము లటుగ నా కర్ణుండు దొలంగిపోవ€.। జూచు. దెగిపోండు పడిన నీ సుతులం జూచి. 220 


ప్రతిపదార్థం: సూతనందనునకున్‌= కర్గుడికి; ఎడచొచ్చి చొచ్చి= మధ్యలో వెళ్ళి వెళ్ళి; సమదుండు+అగు= మదంతో కూడిన; 
భీమసేనుచేన్‌= భీముడి చేతిలో; చచ్చి చచ్చి= చనిపోయి; బలములు= సేనలు; అజుగన్‌= క్షయించగా; ఆ కర్షుండు తొలంగిపోవన్‌= 
ఆ కర్షుడు తప్పుకొనిపోగా; చూచున్‌= చూస్తాడు; పడిన నీ సుతులన్‌+చూచి= చనిపోయిన నీ కుమారులను చూచి; తెగిపోండు= 
వెళ్ళిపోడు. 


తాత్పర్యం: కర్ణుడికి కొంతదూరంగా వెళ్ళి, భీముడి చేత సేనలు చచ్చిపోగా, కర్షుడు తొలగిపోవచూస్తాడు. కాని, 
యుద్దంలో కూలిన నీ కుమారులను చూచి తాను తప్పుకోడు. 


వ. శోకంబునం గోపంబునం గర్జు విక్రమాటోపంబు దీపించిన. 221 
తాత్సర్యం: దుఃఖంతో, కోపంతో కర్ణుడి శౌర్యం, ఆటోపం ్రకాశించగా. 


క గొడుగునను వింటి కొమ్ముల । సిడమున నరదంబునందు సెల లవిసి కడున్‌ 
వడి నిగిడెడు చాడ్పున న । వ్వడముడి దెస నమ్ము లడరె వసుధాధీశా! 222 


ప్రతిపదార్థం: వసుధాధీశా!= ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ; గొడుగునను= (తేరు కున్న) గొడుగుతోను; వింటి కొమ్ములన్‌= వింటి 
దబ్బ కొమ్ములతోను; సిడమునన్‌= ధ్వజంతోను; సెల లవిసి= బాణాలు వేసి; కడున్‌= మిక్కిలి; వడి నిగిడెడు చాడ్సునన్‌= 
వేగంగా పడే విధంగా; ఆ+వడముడి దెసన్‌= ఆ భీముడి దిక్కుగా; అమ్ములు+అడరెన్‌= బాణములతిశయించాయి. 


తాత్సర్యం: ఓ రాజా! భీముని గొడుగు మీద, వింటికొమ్ముల మీద, ధ్వజం మీద తేరి మీద మిక్కిలి వేగంగా 


పడేటటు కర్తుని బాణాలు విజ్బంభించాయి. 
భ్‌ [23] 


క. దానికి మనమున నించుక । యైనను దల(కక సమీరణాత్మజు( డవి పై 
రానీక నిలిపి యతనిం । దా నిరువది నారసముల. దలర(గడేసిన్‌. 223 


ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ యుద్దగతికి; సమీరణ+ఆత్మజు(డు= వాయుపు(త్రు డయిన భీముడు; ఇంచుకైనను= ఎంతమా(త్రము 
(కొంచెమైనను); తల(కక= జంకకుండా; అవి= ఆ బాణాలు; పైరానీక నిలిపి= మీరకుండా నిలిపి; అతనిన్‌= ఆ కర్షుడిని; తాను= 
తాను (భీముడు); ఇరువది నారసములన్‌= ఇరవై బాణాలతో; తలరంగన్‌+చేసెన్‌= చలింపజేశాడు. 


తాత్సర్యం: అందుకు భీముడు కాసంత అయినా జంకకుండా, ఆ బాణాలను పైకి రానీయకుండా, కర్ణుడు 
చలించేటట్టు ఇరువది బాణాలతో కొట్టాడు. 


వ. అప్పుడు. 224 


తాత్సర్యం: ఆ సమయంలో. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 493 


క. మనవారువారి వారలు । ననిలతనయు విక్రమంబు నగ్గింప సుయో 
ధను(డు దనయొద్ది యోధుల । ననుజులనుం గర్జు గావు డని పనుచుటయున్‌. 225 


ప్రతిపదార్థం: మనవారున్‌= మనసేనలోని వాళ్ళును (కౌరవులు); వారి వారలున్‌= పాండవులవైపు ఉన్నవారును; అనిల తనయు 
విక్రమంబున్‌= భీముడి శౌర్యాన్ని; అగ్గింపన్‌= పొగడగా; సుయోధనుండు= దుర్యోధనుడు; తన ఒద్ది= తన దగ్గరనున్న; యోధులన్‌= 
వీరులను; అనుజులన్‌= తోబుట్టువులను; కర్షున్‌+కావు(డు= కర్షుడిని కాపాడండి; అని= అంటూ; పనుచుటయున్‌= పంపటమును. 
తాత్పర్యం: మన సేనలూ, పాండవ పక్షంవారూ భీముడి పరాక్రమాన్ని పొగడుతూ ఉండగా, దుర్యోధనుడు తన 
దగ్గర ఉన్న వీరులనూ, తమ్ములనూ 'కర్టుడిని కాపాడండి” అని పంపగా. 


భీమసేనుచేత శత్రుంజయాది కురుకునూరులు చచ్చుట (సం. 7-112-30) 


వ. అప్పుడు శత్రుంజయుండును శత్రుసహుండును సుదేహుండును మదనుండును ద్రుముండును 
జిత్రబాహుండును వికర్ణుండును గర్భ రక్షణ పరులై కడిమివెలయ( దలకడచి యొక్కట భీమసేనుం దాళి 
ధరాధరంబు నంబుధారలం గప్పు జలధరంబుల చందంబున నతని నతినిబిడ పరంపరల. బొదవినం 
బెరి(గిన దర్పంబునం బొదలి యతండు దృధైకముష్టి నిర్ముక్తమార్గణ సప్తకంబున వారిం బిలుకుమార్జి 
యార్షిన, నా సింహనాదంబు విని ధర్మతనయుం డది విజయాగ్రజుండు నిజవిజయం బెటింగించునట్లుగా 
నెజింగి మనంబునం బొంగి ద్రోణుదెసకు( దటిమి కయ్యంబు సేసె; నట్లు పలువురు దమ్ములు వొలిసిన 
దుర్యోధనుండు దనమనంబున జూదంబునప్పుడు విదురుండు సెప్పినట్ల యగుచున్నదని విషాదంబునొంది 
యా సభ నమ్మెయి(౯ బాండవుల6 బజచిన పాపఫలం బనుభవించె' ననవుడు వైచిత్రవీర్యుండు. 226 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; శత్రుంజయుండును, శత్రుసహుండును, సుదేహుండును, మదనుండును, (ద్రుముండును, 
చిత్రబాహుండును, వికర్ణుండును= ఈ పేర్గుగల దుర్యోధనుడి తమ్ములు; కర్ణ రక్షణపరులు+ఐ= కర్ణుడిని కాపాడటంలో 
ఆసక్తికలవారయి; కడిమి వెలయన్‌= పరాక్రమం (ప్రకాశించగా; తల కడచి= ముందుకు దూకి; ఒక్కటన్‌= ఒక్కమారుగా; 
భీమసేనున్‌+తా(కి= భీముడిని ఎదుర్కొని; ధరాధరంబున్‌= కొండను; అంబుధారలన్‌= వానతో; కప్పు= కప్పివేసే; జలధరంబుల 
చందంబునన్‌= మేఘాల మాదిరిగా; అతనిని= ఆ భీముడిని; అతినిబిడశరంబులన్‌= మిక్కిలి దట్టమయిన బాణాలతో; పొదవినన్‌= 
క్రమ్ముకోగా; పెరిగిన దర్భంబునన్‌= ఎక్కువయిన గర్వంతో; పొదలి= ఒప్పి; అతండు= ఆ భీముడు; దృడ+ఏకముష్టి= గట్టిగా 
పట్టుకొన్న పిడికిలినుండి; నిర్ముక్త= వదలబడిన; మార్గణసప్రకంబునన్‌= ఏడు బాణాలతో; వారిన్‌+పిలుకుమార్చి= ఆ శత్రుంజయాదులను 
చంపి; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; ఆ సింహనాదంబు= ఆ సింహనాదం; విని= విన్నవాడై; ధర్మతనయుండు= ధర్మరాజు; 
అది= ఆ అరచుట; విజయ+అ(గ్రజుండు= భీముడు; నిజవిజయంబు+ ఎజింగించునట్టుగాన్‌= తన జయాన్ని తెల్పుతున్నట్లుగా; 
ఎజింగి= తెలిసికొని; మనంబునన్‌= మనసులో; పొంగి= సంతోషించి; ద్రోణుదెసకున్‌= (ద్రోణు డున్న వైపునకు; తణిమి= (తన తేరును) 
తోలి; కయ్యంబు చేసెన్‌= యుద్దం చేశాడు; అట్టు పలువురు= ఆ విధంగా చాలామంది; తమ్ములు= తన సోదరులు; పొలిసినన్‌= 
చనిపోగా; దుర్యోధనుండు తనమనంబునన్‌= తన మనస్సులో దుర్యోధనుడు; విదురుండు= విదురుడు; జూదంబు+అప్పుడు= 
(కౌరవపాండవులు) జూదం ఆడినప్పుడు; చెప్పిన+అట్లు+అ= చెప్పినట్లుగానే; అగుచున్‌+ఉన్నది+అని= జరుగుతూ ఉన్నదని; 
విషాదంబున్‌+ఒంది= విచారపడి; ఆ సభన్‌= ఆ కురుసభలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పాండవులన్‌= పాండవులను; పజచిన= 
అవమానించిన; పాపఫలంబు= పాపానికి ఫలం; అనుభవించెన్‌= అనుభవించాడు; అనవుడున్‌= అనగా విని; వైచిత్రవీర్యుండు= 
ధృతరాష్ట్రుడు. 

తాత్సర్యం: శత్రుంజయుడు మొదలయిన వారు కర్లుడిని కాపాడవలె ననే ఆసక్తితో ఒక్కుమ్మడిగా పరాక్రమం ఉట్టిపడే 
విధంగా ముందుకు వెళ్ళి, వర్షంతో మేఘమాల కొండను కప్పివేసే విధంగా భీముడిని చుట్టుముట్టి, బాణవర్షంతో కప్పివేశారు. 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందువలన పెరిగిన కోపంతో భీముడు పిడికిలి బిగించి గట్టిగా ఏడు బాణాలు వదలి, శత్రుంజయాది సోదరులను 
ఏడుగురిని చంపి సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విన్న ధర్మరాజు ఆ శబ్దం భీముడు తన విజయాన్ని 
తెలుపటంగా గుర్తించి, మనసులో పొంగి, ద్రోణు డున్న వైపునకు చొచ్చుకొనిపోయి యుద్ధం చేశాడు. ఆ విధంగా 
తన తమ్ములు చాలామంది చనిపోగా దుర్యోధనుడు తన మనస్సులో. 'అలనాడు జూదమాడేటప్పుడు విదురుడు 
చెప్పినట్టే ఇప్పుడు జరుగుతున్నదని దుఃఖించి, ఆ సభలో ఆ విధంగా పాండవులను అవమానించిన పాపపలం 
ఈ విధంగా పొందాడు - అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు. 


క.  'గతవృత్తములకు వగవం । గత మేమి? యతండు వెట్టి; కార్యము నా దు 
ర్మతి( దప్పె; నోరి కొడుకుల । కత వినియెద. జెప్పు చెప్పగలయది యెల్లన్‌.' 227 


ప్రతిపదార్థం: గత వృత్తములకున్‌= జరిగిపోయిన కథలకు (వెనుకటి గాథలకు); వగవన్‌+కతము+ఏమి?= ఏడ్చుటకు కారణ 
మేముంది?; అతండు= ఆ దుర్యోధనుడు; వెట్టి= పిచ్చివాడు; కార్యము= చేయవలసిన పనిని; నా+దుర్మతిన్‌ తప్పెన్‌= నా చెడుబుద్ది 
వలన తప్పిపోయింది; ఓర్చి= ఓర్చుకొని(ఓర్పుతో); కొడుకుల కత వినియెదన్‌= నా కుమారుల కథ నంతా వింటాను; చెప్పంగల 
అది ఎల్లన్‌= చెప్పవలసిన దంతా; చెప్పు= చెప్పుము. 

తాత్సర్యం: 'జరిగిపోయిన చరిత్రను తలచుకొని దుఃఖించటం దేనికి? దుర్యోధనుడు వెర్రివాడు. నా చెడ్డబుద్ది 
వలననే తాను చేయతగిన పని తప్పిపోయింది. ఓర్మితో నా కొడుకుల కథనంతా వింటాను. నీవు చెప్పవలసిన 
దంతా చెప్పుము.” 

విశేషం: ఈ పద్యంలో విధి బలవత్తరమనే సత్యమును ధృతరాష్ట్రుడు గుర్తించిన విషయం వ్యక్తమవుతూ ఉన్నది. 


వ. అనిననతనికి సంజయుం డిట్లను 'న ట్లనిలజు. డార్డినం బేర్ణి కర్ణుడతనిపయిం గవిసి ఘోర సంగ్రామంబు 
సేయుచుండ నీ సేన భీమసేను( జుట్టుముట్టిన నతండు బెట్టిదంబులగు భల్ల ప్రముఖ బాణంబుల. గేతు చత 
చామరంబులు సూతరథరథ్య రథికావయవంబులు దురంగమాతంగ సుభటాంగంబులు(దునియలై దొరంగి 
పెరు(గు నెత్తురుటేలుల వెంబడిం బాఅంజేయుటయు. బతితశేషం బగు నబ్ద్బలం బిరుగెలంకులం దొలంగి 
యంపవెట్టునేల కవుల సని చూచుచుండె; వెండియు రాధేయుండు రయంబున నతనిం దాంకి పోరి; నట్టి 
యెడ నమ్మారుతనందనుండు. 228 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడికి; సంజయు(డు+ఇట్లనున్‌= సంజయు డీ విధంగా అన్నాడు; 
అట్టు= ఆ ప్రకారంగా; అనిలజుండు= భీమసేనుడు; ఆర్బినన్‌= సింహనాదం చేయగా; పేర్చి= విజృంభించి; కర్షుండు+అతని 
పయిన్‌+కవిసి= కర్ణుడు అతడి మీదకు దూకి; ఘోర సంగ్రామంబు= భయంకరమైన యుద్దం; చేయుచుండన్‌= చేస్తూ ఉండగా; 
నీసేన= నీ సైన్యం; భీమసేను చుట్టుముట్టినన్‌= భీముడిని క్రమ్ముకోగా; అతండు= ఆ భీముడు; బెట్టిదంబులు+అగు= బలమయిన; 
భల్లప్రముఖ= బల్లెములు మొదలుగా; బాణంబులన్‌= అమ్ములను; కేతుచ్చత్ర చామరంబులు= ధ్వజం, గొడుగు, చామరాలు; 
సూత రథ రథ్య రథికావయవంబులు= సారథులు, తేరులు, గుర్రాలు, సైనికుల అవయవాలు; తురంగ మాతంగ సుభటాంగంబులు= 
గుర్రాలు, ఏనుగులు, మంచి సైనికుల అవయవాలు; తునియలు+ఐ= ముక్కలుగా; తొరంగి= దొరలి; పెరుంగు= ఎక్కువయిన; 
నెత్తుణుటేరుల వెంబడిన్‌= నెత్తురు ప్రవాహాల ననుసరించి; పాణున్‌+చేయుటయున్‌= పరుగెత్తేటట్టుగా చేయగా; పతిత 
శేషంబు+అగు= పడిపోగా మిగిలిన; ఆ+బలంబు= ఆ సేన; ఇరు, కెలంకులన్‌+తొలంగి= రెండుప్రక్కలకు తప్పుకొంటూ; 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 495 


అంపపెట్టు= బాణాల తాకిడి; నేలకున్‌= భూమికి; అవుల చని= అవతలికి పోయి; చూచుచుండెన్‌= చూస్తూ ఉండిపోయింది; 
వెండియున్‌= మరలా; రాధేయుండు= కర్గుడు; రయంబునన్‌= శీఘ్రంగా; అతనిన్‌+తాశకి= ఆ భీముడిని ఎదుర్కొని; పోరెన్‌= 
యుద్దం చేశాడు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ+మారుత నందనుండు= ఆ భీమసేనుడు. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అనగా సంజయుడు ఈ విధంగా చెప్పాడు: ‘భీముడి సింహనాదానికి కర్టుడు 
విజృంభించి, అతడి మీదకు దూకి భయంకరమయిన యుద్దం చేస్తూ ఉండగా, నీ సేన భీమసేనుని చుట్టు ముట్టింది. 
భీమసేనుడు బలమైన బల్లెములు మొదలైన వాడి బాణాలతో తేరుల కున్న పతాకలనూ సారథులనూ గుర్రాలనూ 
సుశిక్షితులయిన సైనికులనూ తునియలుగా చేసి, నెత్తుటి నదుల్లో కొట్టుకుపోయేటట్లు చేయగా, పడిపోగా మిగిలిన 
సేన ఇరువైపులకు తప్పుకొని బాణాలు పడేప్రదేశానికి దూరంగా వెళ్ళి చూస్తూ నిలబడింది. మళ్లీ కర్ట్షుడు వేగంగా 
భీముని ఎదుర్కొన్నాడు అపుడు భీముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆభీలత. గర్జుని క । రాభరణము చుక్కవడిన యట్లు వడంగ సం 
శోభిత శరమున నేసి మ । హాభల్ల మురస్‌ స్థలమ్ము నాడంగ నేసెన్‌. 229 


ప్రతిపదార్థం: ఆభీలతన్‌= భయంకరంగా; కర్షుని= కర్షుడియొక్క; కర్ణాభరణము= చెవికుండలం; చుక్కపడినఅట్టు= నక్షత్రం 
రాలినట్టుగా; పడంగన్‌= పడిపోయేటట్సు; సంశోభిత శరమునన్‌+ఏసి= బాగా వెలిగే బాణంతో కొట్టి; మహాభల్లము= పెను బల్లెమును; 
ఉరస్‌ స్థలమ్ము= గుండెలో; నాడంగనేసెన్‌= నాటుకొనేటట్లు చేశాడు. 

తాత్సర్యం: కర్గుడి చెవికుండలం చుక్క రాలిపడినట్టుగా పడేటట్టు బాగా వెలిగే బాణంతో భీముడు భయంకరంగా 
కొట్టి, ఒక పెద్ద బల్లెమును అతడి గుండెలో నాటుకొనేటట్లు వేశాడు. 


క. ఆలోనన యారథికుని । ఫాలస్థలి నోలి నెనయ( బది నారసముల్‌ 
గీలించిన నవి యచ్చట । నీలోత్సలమాల వోలె నెజయం బొలిచెన్‌. 230 


ప్రతిపదార్థం: ఆలోనన= అంతలోనే; ఆ రథికుని= ఆ కర్టుడి; ఫాలస్టలిన్‌= నెన్నుదుటిలో; ఓలిన్‌= వరుసగా; ఎనయన్‌= పొందగా 
(ఒప్పి ఉండగా); పది నారసముల్‌= పది వాడి బాణాలను; కీలించినన్‌= నాటించగా; అవి= ఆ బాణాలు; అచ్చటన్‌= ఆ ముఖాన, 
గుండెలోను; నీలోత్పల మాలవోలెన్‌= నల్లకలువ దండవలె; పొలిచెన్‌= ఒప్పారాయి. 

తాత్పర్యం: అంతలోనే ఆ కర్ణుడి నెన్నుదుట వరుసగా పది వాడిబాణాలను వేయగా అవి అతడి ముఖాన నల్ల 
కలువ దండవలె రాణించాయి. 


నిశేషం: అలం: ఉపమ. 
తే. అలిగి బాణశతంబున నాత( డతని । నొంచె; నవ్వీరు చాపంబు ద్రుంచె నతండు 
పటిపె బలువింటం గర్జుండు పటు శరముల। బట్టపవలింటి సూర్యుని ప్రభలు వొలయ. 231 


ప్రతిపదార్థం: అలిగి= కోపించి; బాణశతంబునన్‌= నూరు బాణాలతో; ఆతండు= ఆ కర్ణుడు; అతనిన్‌= ఆ భీముడిని; నొంచెన్‌= 
నొప్పించాడు; అతండు= ఆ భీముడు; ఆ+వీరుచాపంబున్‌= ఆ కర్ణుడి వింటిని; త్రుంచెన్‌= తునియచేశాడు; కర్టుండు; బలువింటన్‌= 
పెద్ద విల్లుతో; పట్టపవలింటి= మిట్టమధ్యాహ్నమందలి; సూర్యుని ప్రభలు= సూర్యకాంతులు; పొలయన్‌= వ్యాపించగా; పటు= 
తీవ్రమైన; శరములన్‌= బాణములను; పజపెన్‌= వేసెను. 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కోపంతో కర్గుడు నూరు బాణాలువేసి భీముడిని నొప్పించాడు. భీముడు కర్గ్టుడి విల్లు (త్రుంచాడు. 
కర్గుడు పెద్ద విల్లుతో పట్టపగలింటి సూర్యుడి కాంతి వ్యాపించినట్లు అనేక తీవ్ర బాణాలు భీముడిమీద వేశాడు. 


వ. ఇట్లేయు నా సూతనందను విల్లు విదుర్పు దోంపక గుడుసువడుటం జక్రాకృతిం బొలుచు ననలశిఖల 
చెలువుదాల్లె; నట్టి రయంబునకు భయంబు గొనక భీముండు నిగిడించు హేమ లిప్తనారాచధారలు గగన 
లక్ష్మి కనకాభరణంబుల చెన్ను చేకొనియె; నప్పుడు కోపంబు రూపంబు గైకొన్న కైవడి నుదీర్జుండై 
యక్కర్ణుండు. 232 

ప్రతిపదార్థం: ఇట్టు+ఏయు= ఈ విధంగా బాణాలు వేస్తున్న; ఆ సూతనందను= ఆ కర్గుడి; విల్లు= ధనుస్సు; విదుర్చు= 

బాణాలు వదలటం; తోశుక= అగుపించక; గుడుసు+పడుటన్‌= గుండ్రంగా అగుటచే; చక్ర+ఆకృతిన్‌+పొలుచు= చక్రాకారంలో ఉన్న; 
అనలశిఖల= అగ్ని జ్వాలల; చెలువు= సొగసు; తాల్బెన్‌= పొందెను; అట్టి రయంబునకున్‌= అటువంటి వేగానికి; భయంబు 
కొనక= భయపడక; భీముండు నిగిడించు= భీముడు వేసే; హేమలిప్త= బంగారు పూత గల; నారాచధారలు= తీవ్రమయిన 
బాణాల వాదరలు; గగనలక్ష్మి= ఆకాశలక్ష్మియొక్క కనక+ఆభరణంబుల చెన్నున్‌= బంగారు నగల అందాన్ని; చేకొనియెన్‌= 
పొందెను; అప్పుడు; కోపంబు= కోపం; రూపంబు గైకొన్న కైవడిన్‌= ఆకారం పొందిన విధంగా, ఉదీర్షుండు+ఐ= అతిశయించినవాడై 


తాత్సర్యం: ఒకదాని వెంటఒకటిగా, అతివేగంగా బాణాలు వదలే కర్ణుడి వింటి యొక్క బాణాల విదిలింపు అగుపించక, 
అది అట్లె గుండ్రంగా వంగి ఉండటం వల్ల, చక్రాకారంలో ప్రవేశించే అగ్నిజ్వాలల సొంపుపొందింది. కర్టుడు బాణాలు 
వేసే వేగానికి భయపడకా భీముడు ప్రయోగించే బంగారు పూతబాణాలు, ఆకాశలక్ష్మికి బంగారు ఆభరణాలు అందాన్ని 
పొందాయి. అప్పుడు కోపమేరూపెత్తినట్టు కర్ణుడు విజృంభించి(తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలంకారం: ఉపమ, ఉటత్రేక్ష. 


చ. పవనజు చాపమున్‌ హరుల పగ్గములుం దునుమాడి కాండితో 
నవి పెనంగాడంగా వెడందయమ్మున. గేతువు గూల్లి సూతు మే 
నవియగ నేసినం బటిచె నాతండు ఫల్లును చక్రరక్షు తే 
రి వెనుకకుగ్రశక్తి యడరించె. జలింపక భీము. డత్తథిన్‌. 233 


ప్రతిపదార్థం: పవనజు చాపమున్‌= భీముడి వింటిని; హరుల పగ్గములున్‌+తునుమాడి= గుర్రాల పగ్గాలను త్రెంచివేసి; అవి= 
ఆ గుర్రాలు; కాండితోన్‌= నాగలతో; పెనంగాడ6గాన్‌= పెనగులాడగా; వెడద అము శ్రైనన్‌= విశాలమైన బాణంతో; కేతువు కూల్చి= 
తేరి పతాకాన్ని పడగొట్టి; సూతుమేను= సారథి ఒడలు; అవియ(గన్‌= బ్రద్దలయ్యేటట్లు (దెబ్బతినగా); ఏసినన్‌= కొట్టగా; ఆతండు= 
ఆ సారథి; ఫల్లును= అర్జునుడి; చక్రరక్టు తేరి వెనుకకున్‌= చ(క్రరక్షకుడగు భీముడి తేరి వెనుక ప్రక్కకు; పజచెన్‌= పర్వెత్తాడు; 
ఆతండు= భీముడు; ఉ(గ్రశక్తి= భయంకరమైన శక్యాయుధాన్ని; అడరించెన్‌= వేశాడు; ఆ+తటిన్‌= ఆ సమయాన; భీముండు; 
చలింపక= జంకకుండా. 


తాత్పర్యం: కర్షుడు భీముడి విల్లును (త్రుంచాడు, గుర్రాల పగ్గాలను తెంచాడు. ఆ గుర్రాలు కాడితో పెనగులాడగా 
పెద్ద బాణంతో పతాకాన్ని పడగొట్టాడు. సూతుడి శరీరం చీలేటట్టు కొట్టగా అతడు అర్జునుడికి చ(క్రరక్షకుడి 
తేరు వెనుకకు పరుగెత్తాడు. ఆ సమయంలో భీముడు బెదరకుండా భయంకరమైన శక్యాయుధాన్ని ప్రయోగించాడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 497 


క అది సూతనందనుండు దొ । మ్మిది శరముల. దునుముటయు సమీరసుతుండు బె 
ట్టిదముగ వాలు బలకయు । న్మదమున( గొన నత(డు పలక నటికె; నజకినన్‌. 234 


ప్రతిపదార్థం: అది= ఆ శక్తిని; సూతనందనుండు= కర్ణుడు; తొమ్మిది శరములన్‌= తొమ్మిది బాణాలతో; తునుముటయున్‌= 
'త్రుంచుటయు; సమీరసుతుండు= వాయునందనుడైన భీముడు; బెట్టిదముగన్‌= గట్టిగా; వాలున్‌= కత్తియు; పలకయున్‌= పలకను; 
మదమునన్‌+కొనన్‌= గర్వంతో తీసికొనగా; అత(డు= ఆ కర్ణుడు; పలక నటికెన్‌= పలకను నరికాడు; నజకినన్‌= ఆ విధంగా నరకగా. 


తాత్పర్యం: ఆ శక్తిని తొమ్మిది బాణాలతో కర్గుడు (త్రుంచాడు, అపుడు భీముడు బలమయిన కత్తిని, పలకను 
దర్పంతో తీసికొన్నాడు. కర్ణుడు ఆ పలకను నరికాడు. అట్టా నరకగా (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. కరవాలంబున వైచి యా రథికువిల్‌ ఖండింప నొండొక్క ని 

ష్టుర చాపం బత. డెత్తునంతకు జవాటోపంబు( గోపంబు మ 

ఛ్చరముం దేటపడన్‌ వియచ్చరులు మెచ్చన్‌ భీము6 డా సూతసూ 

తి రథం బల్లల నాడ దానిపయికిం దెం పొప్ప లంఘించినన్‌. 235 
ప్రతిపదార్థం: కరవాలంబునన్‌ వైచి= కత్తితో కొట్టి; ఆ రథికువిల్‌ ఖండింపన్‌= ఆ వీరుడి (కర్ణుడి) వింటిని ముక్కలు చేయగా; 
అతండు= ఆ కర్షుడు; ఒండొక్క= ఇంకొక; నిష్ట్ణుర చాపంబున్‌= కఠినమైన వింటిని; ఎత్తునంతకున్‌= చేతికి తీసికొనేటంతలో; 
జవాటోపంబున్‌= వేగంయొక్క విజృంభణము; కోపంబు= కోపము; మచ్చరమున్‌= ద్వేషము; తేటపడన్‌= బయల్పడగా; 
వియచ్చరులు= దేవతలు; మెచ్చన్‌= మెచ్చుకొనగా; భీము(డు= భీమసేనుడు; ఆ సూతసూతి= ఆ కర్ణుడి; రథంబు+అల్లలన్‌+ఆడన్‌= 
తేరు అల్హాడగా (తేరు ఊగిపోగా); దాని పయికిన్‌= ఆ తేరు మీదకు; తెంపు+ఒప్పన్‌= సాహసంతో; లంఘించినన్‌= దూకగా. 


తాత్సర్యం: భీముడు కత్తిని విసరి కర్గుడి వింటిని విరిచాడు. కర్షుడు వేరొక విల్లును ఎత్తుకొనేటంతలో నేర్చూ, 
దర్సమూ, ద్వేషమూ తేటపడేటట్టు, దేవతలు మెచ్చుకోగా, విధంగా కర్షు డుండే రథం అల్లలనాడేటట్టు, సాహసంతో 
భీము డా తేరిమీదికి దూకాడు. 


వ.  అతండు కేతనంబునకుం గుదురుగా. బెనుపొనరం గావించిన పీఠంబు నడుగున నొదింగినం దేరిపయి 
నతనిం గానక భీమసేనుండు నలుదిక్కులుం బరికించి యతని పాటుటయు లేకున్న నయ్యరదంబు క్రింద 
దూటినను తలంపున నతనిం బట్టికొనువాడైడిగనులుకుటయుం, దోడన తో(చి రాధేయుండు రథచిత్రగతులు 
మెజియ రయంబారంబెక్కునారాచంబు లొక్కమొగిం దనువునంజొనుపుచు నేచిన నయ్యనిలతనయుండు 
సాధన వైకల్యంబున వెడంగు పడియును వెన్నీక మున్ను వివ్వచ్చుచేతం జచ్చిన సామజంబుల హయంబుల( 
బుచ్చికొని డాచేత నొడ్డుకొనుచు వలచేత వైచుచు( బెనంగె; నవియును వివిధ విశిఖంబుల( దునియలు 
సేయుచు నెటి(కులు నో నేయుచు( గర్జుండు గదిసి తటుమ( దదీయ స్యందనంబునకు దుర్గమం బగు నని 
యతం డర్జునాస్త్ర పతితంబు లైన చతురంగంబుల తిట్టల యోలంబు సొచ్చిన. 236 


ప్రతిపదార్థం: అతండు= ఆ కర్గుడు; తన కేతనంబునకున్‌= తన ధ్వజానికి; కుదురుగాన్‌= (క్రింద చుట్టు కుదురుగా (పీఠంగా); 
పెనుపు+ఒనరన్‌+కావించిన= గొప్పగా చేసిన; పీఠంబు అడుగునన్‌= పీటక్రింద; ఒదింగినన్‌= దాగుకొనగా; తేరిపయిన్‌= తేరిమీద; 
అతనిన్‌+కానక= అతడిని చూడక; భీమసేనుండు; నలుదిక్కులు పరికించి= నాలుగు దిక్కులా చూచి; అతని పాటుటయు 
లేకున్నన్‌= వాడు పరుగెత్తుటకూడా లేకపోగా; ఆ+అరదంబు (క్రిందన్‌= ఆ తేరు (క్రిందుగా; తూణెన్‌+అను తలంపునన్‌= దూరి 
ఉండవచ్చుననే భావంతో; అతనిన్‌+పట్టుకొనువాడై= కర్గుడిని పట్టుకొనవలెనని; డిగ్గన్‌+ఉణుకుటయున్‌= (క్రిందికి దూకగా; తోడన 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోంచి= వెంటనే కనబడి; రాధేయుండు= కర్గుడు; పెక్కు నారాచంబులు= అనేకములైన వాడిబాణాలను; ఒక్క మొగిన్‌= ఒక్క 
వరుసగా; తనువునన్‌ చొనుపుచున్‌= ఒంటిమీద వేస్తూ; ఏచినన్‌= విజృంభించగా; ఆ+అనిల తనయుండు= ఆ భీమసేనుడు; 
సాధన వైకల్యంబునన్‌= ప్రయత్నం విచ్చేద మయినందున; వెడంగు పడియును= భయపడి కూడా; వెన్ను+-ఈక= వీపు చూపకుండా 
(పారిపోక); మున్ను= అంతకుముందు; వివ్వచ్చుచేతన్‌+చచ్చిన= అర్జునుడిచేత చచ్చిన; సామజంబుల= ఏనుగులను; 
హయంబులన్‌+పుచ్చికొని= గుర్రాలను తీసికొని; డాచేతన్‌= ఎడమచేతితో; ఒడ్డుకొనుచున్‌= అడ్డం పెట్టుకొంటూ; వలచేత వైచుచు= 
కుడిచేతితో కొట్టుతూ; పెనంగెన్‌= యుద్దం చేశాడు; అవియును= ఆ ఏనుగులు, గుర్రాలూ; వివిధ విశిఖంబులన్‌ తునియలు 
చేయుచున్‌= అనేక రకాలయిన బాణాలతో ముక్కలు చేస్తూ; నెజంకులు= మర్మములను; నోన్‌+ఏయుచున్‌= నొవ్వచేస్తూ; కర్గుండు 
కదిసి తజుమన్‌= కర్ణుడు క్రమ్ముకొని తరుమగా; తదీయస్యందనంబునకున్‌= అతడి తేరుకు; దుర్గమంబు+అగునని= పోలేక 
(ముందుకు) పోవునని; అతండు= ఆ భీముడు; అర్జున+అ స్త్ర పతితంబులు+అయిన= అర్జునుడి బాణాలకు పడిన (నేలరాలిన); 
చతురంగంబుల తిట్టలన్‌= చతురంగ బలాల గుట్టలలో; ఓలంబు సొచ్చినన్‌= మరుగు చొచ్చి పోగా. 


తాత్పర్యం: కర్గుడు, తన ధ్వజానికి (క్రింద కుదురుగా చేసిన పీఠం (క్రింద దాగుకొన్నాడు. భీము డాతడిని వెదకుతూ 
తేరు మీద కన్సించకపోగా, నాలుగు దిక్కులా చూచి, అతడు పారిపోవటంకూడ కనబడకపోయేసరికి, తేరు క్రింద 
దూరుకొన్నాడని తలంచి తానూ (క్రిందకు పోయి పట్టుకొనవలె భీముడు రధం మీద నుండి క్రిందికి దూకాడు 
వెంటనే కరుడు పీఠం (క్రింది నుండి బయటికి వచ్చి, తన రథం చిత్రగతుల మేరయగా, వేగంగా అనేక బాణాలను 
భీముని శరీరంలో (గ్రుచ్చుకొనేటట్టు వేశాడు. అందుకు భీముడు తన ప్రయత్నం భంగమయినందుకు 
భయపడినప్పటికినీ వెనుకాడకుండా, అంతకుముందు అర్జునుడిచేత చంపబడిన యుద్దరంగంలోని గుర్రాలను, 
ఏనుగులను ఎడమచేతితో తనకు అడ్డం పెట్టుకొంటూ, కుడిచేత కర్గుడి మీద విసురుతూ యుద్దం చేశాడు. 
కర్టుడు వివిధ బాణాలతో ముక్కలు చేస్తూ, మర్శస్థానాలను నొప్పిస్తూ భీముని తరుమగా, భీముడు తన రథం 
మీదికి వెళ్ళటం సాధ్యం కానిపని అని తలచి, అర్జునుని బాణాలచేత చచ్చిపడి ఉన్న చతురంగబలాల గుట్టల 
చాటున దాగుకొన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. మొనలతోడను దనతోడ మున్ను పెనంగి । శ్రమము నొందియు న ట్లరదమున కరిగి 
వెండియును బోరి కడు డస్సి బెండు వడిన | యన్నిరాయుధు( జూచి సూతాత్మజుండు. 237 

ప్రతిపదార్థం: మొనలతోడను= సైన్యాలతోను; తన తోడన్‌= తనతోను (కర్ణుడితో); మున్ను పెన6గి= ఇదివరకే యుద్దం చేసి; 
శ్రమమున్‌+ఒందియున్‌= అలసిపోయికూడా; అట్టు+అరదమునకు+అరిగి= ఆ (ప్రకారంగా తేరి (క్రిందకు పోయి; వెండియును= 
మరల; పోరి= యుద్దం చేసి; కడు డస్సి= మిక్కిలి అలసిపోయి; బెండుపడిన= (తేలిక అయిన) బలాన్ని కోలుపోయిన; 
ఆ+నిరాయుధున్‌+చూచి= ఆ ఆయుధాలు లేని వాడిని చూచి (అస్త్ర శస్త్రములు లేనివాడిని); సూత+ఆత్మజుండు= కర్టుడు. 
తాత్పర్యం: సేనలతోనూ, తనతోనూ యుద్దం చేసి అలసిపోయి, ఆ విధంగా తేరుక్రిందికి దిగి, తనతో యుద్దం 
చేసి మిక్కిలి అలసి బలహీనుడయిన ఆ ఆయుధహీనుడిని చూచి కర్ణుడు. 


క మనమున గుంతీవాక్యం । బును నొలసిన నేయు టుడిగి పోయి కదిసి న 
వ్వున మోమొప్ప నతని కి । ట్లను వింటం గడుపు లీల నల్ల. బొడుచుచున్‌. 238 


ప్రతిపదార్థం: మనమునన్‌= తన మనస్సులో (కర్ణుడి మనస్సులో); కుంతీవాక్యంబును= కుంతి మాటలను (ఉద్యోగ పర్వంలో 
కుంతి కర్ణుడి జన్మాదికాలను చెప్పినప్పటిమాటలను, ఆ సందర్భంలో ఒక్క అర్జునుడిని దక్క తక్కిన పాండవులలో ఎవ్వరినీ 
చంపనని ఇచ్చిన మాటను); ఒలసినన్‌= తలపునకు రాగా; ఏయుట+ఉడిగి= బాణాలు వేయటం మాని; పోయి= భీముడి దగ్గరకు 
పోయి; కదిసి= తాకి; నవ్వున మోము+ఒప్పన్‌= నవ్వుతో తన మొగముండగా; వింటన్‌= విల్లుతో; లీలన్‌= విలాసంగా; 
అల్లన్‌+పొడుచుచున్‌= నెమ్మదిగా గుచ్చుతూ; అతనికిన్‌= ఆ భీముడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 499 


తాత్సర్యం: కుంతి కిచ్చిన మాటలు గుర్తు రాగా, కర్ణుడు బాణాలు వేయటం ఆపి, భీముడికి దగ్గరగావెళ్ళి, 
నవ్వుమొగంతో తన విల్లును వాని కడుపుమీద అలవోకగా పొడుస్తూ (ఎగతాళిగా) ఇట్టా అంటున్నాడు: 


కర్ణుండు భీనుసేను నవమానించి నీచోక్తులు పలుకుట (సం. 7-114-69) 


ఆ. _'తిండిపోత! నీకు భండనం బేటికి? | గడవం జేరి మనసు కాంక్ష దీటి 

నోపుకొలంది మ్రింగి యూరక నీ వింటి; కడన యుండు మింక నడిచి పడక.” 239 
ప్రతిపదార్థం: తిండిపోత!= తిండిమీదనే ఆశ కలవాడా! నీకు భండనంబు+ఏటికిన్‌= నీకు యుద్దమెందుకు?; మనసు కాంక్షతీఅన్‌= 
మనసులోని ఆశ తీరేటట్టుగా; కడవన్‌+చేరి= అన్నంవండిన కుండను సమీపించి; ఓపుకొలంది= శక్తి ఉన్నంతదాకా; (మ్రింగి= 
తిని; నీవు+ఇంటి కడన= నీవు ఇంటివద్దనే; ఊరక ఉండుము= ఊరకుండుము (అనగా నోరు మూసికొని ఉండుము); ఇంకన్‌= 
ఇక మీదట; అడిచిపడకు= (త్రుళ్ళిపడకుము. 
తాత్పర్యం: 'ఓరీ తిండిపోత! నీకు తిండితిప్ప యుద్ద మెందుకు? నీ మనసులో ఆశతీరేటట్లుగా భోజనపాత్ర 
వద్దకు చేరి, చాలినంతతిండిని (మ్రింగి, ఇంటివద్దనే ఊరక కూర్చొనుము. (త్రుళ్ళింత వద్దు.” 


వ. అని మటియును. 240 
తాత్సర్యం: అని, ఇంకను. 
క, వనమున ఫలమూలంబులు । దిని ముని వై యుందుగాక ధీరోద్దతిమై 

నని సేయ నీకు వచ్చునె? । చను మచటికి నుడింగి మడంగి శాంతు(డపోలెన్‌, 241 


ప్రతిపదార్థం: వనమునన్‌= అడవిలో; ఫలమూలంబులు= పండ్లు, దుంపలు; తిని; మునివై ఉందు(వు)కాక!= బుపివై ఉంటావుకాని; 
ధీరోద్దతిమైన్‌= ధైర్యంతోనూ, దర్పంతోనూ; అని చేయన్‌= యుద్దం చేయటానికి; నీకు వచ్చునె?= నీ చేత నవుతుందా?; అచటికిన్‌= 
ఆ వనాలకు; ఉడి(గి= యుద్దంమాని; మడి(గి= అడగి; శాంతుండ పోలెన్‌= శాంతమూర్తివలె; చనుము= వెళ్ళుము. 
తాత్సర్యం: అడవిలో పండ్లనూ కందమూలాలనూ తింటూ మునివృత్తితో ఉందువుగాక! దర్పంతో విజృంభించి 
యుద్దం చేయటం నీ వల్ల అవుతుందా? యుద్దంమాని, తగ్గి శాంతమూర్తివలె ఆ వనాలకు వెళ్ళుము. 


వ. అట్లు నీ యొడ లుండ దేని. 242 
తాత్పర్యం: ఆ విధంగా నీ ఒడ లుండకుంటే. 
క. చేయలయంతిం గని సమరము । సేయుము; నను బో.టి తోడ జెనయకు; నరనా 

రాయణులు వారె యచటికి(। బోయెదవే( బోయి బ్రదుకుపొంక ముడుగుమీ!” 243 


ప్రతిపదార్థం: చే+అలంతిన్‌+కని= నీ చేయియొక్క ఒడుపును గుర్తించి; సమరము చేయుము= యుద్దం చేయుము; ననుబోంటి 
తోడన్‌= నావంటి వాడితో; చెనయకు= ఎదిరించవద్దు; నరనారాయణులు వారె= అదిగో నరనారాయణులు వారున్నారు; 
అచటకిన్‌+పోయెదవేన్‌= అక్కడికి పోతే; పోయి బ్రదుకు= అటుపోయి (బ్రదికిపో; పొంకము+ఉడుగుమీ!= గర్వము వదులు సూమా; 
వదలుమా! 


తాత్పర్యం: నీ చేతి సత్తా తెలిసికొని యుద్దం చేయుము. నా బోటివాడితో తలపడవద్దు. అరుగో నరనారాయణులు 
వారే! అక్కడకు పోతే పోయి (బ్రదుకు. గర్వము వదలుకొమ్ము. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో కర్షుడు తనకున్న అక్కసునంతా వెళ్ళబోసికొన్నాడు. భీముడు తనతో కయ్యానికి తగిన చేవ లేనివాడని, 
కృష్ణార్ణునుల నీడలో బ్రదికిపోవటం మంచి దనీ, ధ్వనివిశేషంతో మాట్లాడాడు. 


క. అని పలికె నట్టియెడ గృ। ష్టుని పనుపున నర్జునుండు సునిశిత నారా 
చనితాంతపాతముల నా । తనిం బిజుసన. జేసి భీము దైన్యము వాయెన్‌. 244 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= అని మాట్లాడాడు (కర్చు డా విధంగా ఎగతాళిగా మాట్లాడాడు); అట్టి ఎడన్‌= ఆ సమయాన; 
కృష్ణుపనుపునన్‌= కృష్ణుడి ఉత్తరువుతో; అర్జునుండు= అర్జునుడు; సునిశిత= మిక్కిలి వాడి అయిన; నారాచ= నారసముల 
(వాడిబాణాల); నితాంతపాతములన్‌= ఎడతెగని ధారతో (వర్షధారవలె బాణాలను కురిపించటంతో); ఆతనిన్‌+పిణుసనన్‌= 
అతడు వెనుకకు వెళ్ళేటట్లుగా; చేసి; భీముదైన్యము+పాపెన్‌= భీముడి దుఃఖాన్ని తొలగించాడు. 


తాత్పర్యం: ఆ విధంగా కర్షుడు మాట్లాడి భీముడిని దీనునిచేయగా, కృష్ణుడి ఉత్తర్వుతో అర్జునుడు ఎడతెగని 
వాడి బాణాల వానతో ఆతడు వెనుతిరిగిపోయేటట్టు చేసి, భీముడి దుఃఖాన్ని పోగొట్టాడు. 


క మండెడు బలునారసముల । వెందియు నా రజ్ఞులాని వివ్వచ్చుం డు 
ద్దండత నేసిన యెడ నవి । ఖండించెను గురుసుతుండు గర్వం బలరన్‌. 245 


ప్రతిపదార్థం: మండెడు= మండుతూ ఉండే; బలు నారసములన్‌= పెను బాణాలతో; వెండియున్‌= మరల; ఆ రజ్ఞాలానిన్‌= 
వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడిని (పనికిరాని మాటలాడే వాడిని); వివ్వచ్చుండు= అర్జునుడు; ఉద్దండతన్‌= ఎక్కువగా; ఏసిన 
ఎడన్‌= (బాణాలు వేసి) కొట్టగా; గురుసుతుండు= అశ్వత్థామ; గర్వంబు+అలరన్‌= పొగరు వికసించగా; అవి= ఆ బాణాలను; 
ఖండించెను= (త్రుంచివేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు మండుతూ ఉండే బలమైన బాణాలతో పనికిమాలిన మాటలు మాట్లాడే కర్షుడిని మళ్ళీ 
కొట్టగా వాటి నన్నిటినీ గురుపుత్రు డయిన అశ్వత్థామ గర్వంతో (త్రుంచివేశాడు. 


వ. అప్పు డశ్వత్థామ యటువది నాల్గు నారసంబుల నొప్పించిన నన్నరుండు నిలు నిలు మని యదలించినం 
దెరలి యతండు కరులగమి. జొచ్చె; నాలోనన యమ్మారుతి సారథి యగు విశోకుండు తేరాయితంబు సేసి 
తెచ్చిన నెక్కి యాతండు విన్నని మొగంబుతోడ( గవ్వడి కడకు. జనియె; నప్పుడు సాత్యకియు నద్దిక్కునకు 
సగర్వగమనంబునం బోయె' ననిన విని వైచిత్రవీర్యుండు సంజయునితో ని ట్లనియె. 246 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; అశ్వత్థామ; అజువదినాల్లు నారసంబులన్‌= అరవై నాలుగు వాడిబాణాలతో; నొప్పించినన్‌= 
బాధించగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; నిలుము+నిలుము+అని అదలించినన్‌= ఆగాగుమని అదరించగా; తెరలి= తొలగి; 
అతండు= అశ్వత్సామ; కరులగమిన్‌= ఏనుగుల గుంపులో; చొచ్చెన్‌= దూరాడు; ఆలోనన= అంతలోనే; ఆ+మారుతి సారథి అగు= 
ఆ భీముడి తేరు తోలేవాడైన; విశోకుండు= విశోకుడనే పేరున్నవాడు; తేరు+ఆయితంబు చేసి= తేరును సిద్దం చేసి; తెచ్చినన్‌= 
తీసికొని రాగా; ఎక్కి; ఆతండు= భీముడు; విన్నని మొగంబు తోడన్‌= చిన్నబోయిన మొగంతో; కవ్వడికడకున్‌+చనియెన్‌= అర్జునుడి 
ఒద్దకు వెళ్ళాడు; అప్పుడు సాత్యకియున్‌= ఆ సమయంలో సాత్యకికూడా; ఆ+దిక్కునకున్‌= ఆ అర్జును డున్న వైపునకు; సగర్వ= 
గర్వంతో కూడుకొన్న; గమనంబునన్‌= నడకతో; పోయెన్‌+అని= పోయాడని; విని; వైచిత్రవీర్యుండు= ధృతరాష్ట్రుడు; 
సంజయునితోన్‌= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: అపు డశ్వత్తామ అరవైనాలుగు బాణాలు వేసి నొప్పించాడు. దానికి అర్జునుడు ఆగుమాగుమని అతడిని 
హెచ్చరించాడు. అతడు తొలగిపోయి ఏనుగుల గుంపులో దూరాడు. ఈలోగా భీముడి సారథి విశోకుడనేవాడు 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 501 


ఇంకొక తేరును సిద్దం చేసి తెచ్చాడు. భీము డా తేరెక్కి ఖిన్నుడుగా అర్జునుడి యొద్దకు చేరాడు. ఆ సమయాన 
సాత్యకి అర్జును డుండే చోటికి సగర్వంగా నడుస్తూ వెళ్ళాడు. అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు: 
క  “'బలియురతోం బగ గొనినం । గలుగునె మే లెల్లభంగి. గౌంతేయులకుం 

గల పా లీందగుం దోడ్డోం; గలిమియు గీర్తియును బొలియంగా విన వశమే? 247 
ప్రతిపదార్థం: బలియురతోన్‌= బలవంతులతో; పగ కొనినన్‌= వైరం తెచ్చుకొంటే; కలుగునె మేలు?= క్షేమం కలుగుతుందా?; 
ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగా; కౌంతేయులకున్‌+కలపాలు= పాండవుల కున్న భాగాన్ని; తోడ్లోన్‌= వెంటనే; ఈన్‌+తగున్‌= ఇవ్వటం 
మంచిది; కలిమియున్‌= సంపదయును; కీర్తియును= మంచిపేరును; పొలియగాన్‌= నశించగా; వినన్‌ వశమే?= వినగలమా? 
తాత్సర్యం: బలవంతులతో వైరం వలన క్షేమం కలుగుతుందా? ఏ విధంగా చూచినా పాండవుల పాలు వెంటనే 
ఇచ్చివేయటం మంచిది. (లేకుంటే) సంపదా, కీర్తి చెడిపోవటాన్ని వినగలమా? 
క విను మడుగులపై( బడి యై । నను, నెంగిలి గుడిచి యైన నరులకు బగ బో 

గొని యరుల కినుకడంచి బ్రదు । కనవలయు నిహమ్ము( బరము'. గలుగునె చెడినన్‌? 248 
ప్రతిపదార్థం: వినుము= (ఓ సంజయా!) వినుము; అడుగులపైన్‌+పడి ఐనను= కాళ్ళమీద పడి అయినా; ఎంగిలి కుడిచి ఐనన్‌= 
ఎంగిలి తిని ఐనా; నరులకున్‌= మానవులకు; పగ= వైరం; పోంగొని= పోగొట్టుకొని; అరుల కినుక= శత్రువుల కోపాన్ని; అడణి= 
పోగొట్టి; బ్రదుకన వలయున్‌= బ్రదుకవలయును; చెడినన్‌= చెడిపోతే (నాశమైతే); ఇహమ్మున్‌+పరమున్‌= ఇహపరాలు (అనగా 
(బ్రదికి ఉన్నపుడు కానీ చనిపోయిన తరువాత కానీ సుఖం); కలుగునె?= కలుగుతుందా? 
తాత్సర్యం: సంజయా! వినుము. శత్రువుల పాదాల మీద పడిగాని, వాళ్ళ ఎంగిలి తినిగాని, వాళ్ళ కోపాన్నిపోగొట్టి, 
పగను వదలి బ్రతకటం మానవులకు మంచిది. నాశనమైపోతే ఇహపరాలు (ఇహలోకపరలోక సుఖాలు) ఉంటాయా? 
క తా నెటు(గం డొరులు సెప్పిన । నైనను విననేరం డట్టి యతిబాలిశు నిం 

కేనే మందు? గొడుకు దు । ర్మాని గనునె బ్రదుకు పోకరాకలు దెలియన్‌. 249 
ప్రతిపదార్థం: తాను+ఎటుంగండు= తనకు తెలియదు; ఒరులు= ఇతరులు; చెప్పిన నైనను= చెప్పినప్పటికినీ; విన నేరండు= 
వినటానికి ఇష్టపడడు; అట్టి= అటువంటి; అతిబాలిశున్‌= పెద్ద మూర్చుడిని; ఏమని+అందున్‌?= ఏ మనగలను?; కొడుకు= 
కుమారుడు; దుర్మాని= దురభిమానం కలవాడు; (బ్రదుకు పోక రాకలు= ప్రాణం పోవటం, రావటం; కనునె?= గుర్తించునా? 
తాత్పర్యం: మిక్కిలి మూర్గుడయిన నా కొడుకు దురభిమాని. తనకు తెలియదు ఇంకొకరు చెపితే వినడు. (బ్రదుకు 
రాకపోకలు తెలియని ఆ మూర్చుడు అయిన కొడుకును నే నే మనగలను? 


విశేషం: దుర్యోధనుడి మౌర్థ్యం వలన ధృతరాష్ట్రుడు పొందిన ఆరాటానికి ఈ పద్యం ఒక దృష్టాంతం మా(త్రమే. 
వ. అది యట్లుండె. 250 
తాత్సర్యం: దాని నట్టా ఉండనిమ్ము. 
ఆ. గురుని గడచి నరుండు కురుసేన సొచ్చిన | యపుడ తెగియెం గార్య; మదియు. గాక 
కలసి రట్టి బల్లిదులు భీమసాత్యకు | లకట! సైంధవుండు హతు(డ కాడ! 251 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గురునిన్‌= (ద్రోణుడిని; కడచి= దాటి; నరుండు= అర్జునుడు; కురుసేన చొచ్చిన అపుడు+అ= కౌరవసేనలోకి 
దూసికొని వచ్చినపుడే; కార్యము= పని (మనపని); తెగియెన్‌= తీరింది; అదియున్‌+కాక= అంతే కాకుండా; అట్టి బల్లిదులు= 
నరుని వంటి బలవంతులు; భీమసాత్యకులు= భీముడు సాత్యకికూడా; కలసిరి= చేరుకొన్నారు; అకట!= అయ్యో!; సైంధవుండు 
హతుండు+అ కాడె!= సైంధవుడు చచ్చినట్టే! 


తాత్పర్యం: గురువైన ద్రోణాచార్యుడిని అర్జునుడు దాటి, కౌరవసేనలోనికి దూసుకొని వచ్చినపుడే మనపని 
అయిపోయింది. అతడికి తోడుగా అంతటి బలశాలులు భీముడూ, సాత్యకీ చేరుకొన్నారు. అయ్యో! ఇక సైంధవుడు 
చచ్చిపోకుండా ఉండగలడా? 


వ. సమర విశేషంబు తెజంగెజింగింపు' మనిన నమ్మహీపతి కతం డిట్లను 'నట్లు శైనేయుండు గౌంతేయులC 
గూడం బోవ నలంబుసుం డనురాజు బలంబు మెజియ నతని మార్మొనిన నయ్యిరువురకు. బరస్పర 
బాణభంజనంబును వర్మ విదారణంబును మర్మభేదనంబును ధనుర్ద్హకనంబును భూచర ఖేచర విస్మయ 
కరంబును నగు సంగరం బయ్యె; నొక్కింత సేపునకు నాశినిపుంగవుండు. 252 


ప్రతిపదార్థం: సమర విశేషంబు= యుద్ధవిశేషాల; తెజంగు= పద్దతి; ఎటింగింపుము+అనినన్‌= తెలుపు మనగా; ఆ+మహీపతికిన్‌= 
ఆ ధృతరాష్ట్ర రాజునకు; అతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; శైనేయుండు= 
సాత్యకి; కౌంతేయులన్‌= కుంతి కుమారులను (భీమార్జునులను); కూడన్‌+పోవన్‌= చేరబోగా; అలంబుసుండు+అను రాజు= అలంబుసు 
డనే పేరు గల రాజు; బలంబు మెజయన్‌= తనబలం తెలియగా; అతనిన్‌ మార్కొనినన్‌= ఆ సాత్యకిని ఎదుర్కొనగా; ఆ+ఇరువురకున్‌= 
సాత్యకి, అలంబుసులకు; పరస్సర= ఒకరితో ఒకరి; బాణ భంజనంబును= బాణాలను విరుచుకొనటమును; వర్మవిదారణంబును= 
కవచాలను చీల్చుకొనటమును; మర్మ భేదనంబును= మర్శస్థలాలను భేదించటం; ధనుర్తళనంబును= విల్లు త్రుంచుకొనటమును; 
భూచర= భూమిమీద తిరుగువారికి; ఖేచర ఆకాశంలో తిరిగేవారికి; విస్మయ కరంబును= ఆశ్చర్యాన్ని కలిగించేదిగాను; అగు= అయిన; 
సంగరంబు+అయ్యెన్‌= యుద్దమయింది; ఒక్కింత సేపునకున్‌= కొంతకాలానికి; ఆ శినిపుంగవుండు= ఆ సాత్యకి, 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు యుద్ద విశేషాలు వివరించుము. అనగా సంజయుడు ఆ రాజుతో ఆ విధంగా 

సాత్యకి కుంతి కుమారులను చేరబోయేటప్పటికి అలంబుసు డనే రాజు తన శక్తితో వారి నెదుర్కొన్నాడు. అపు 

డా ఇద్దరునూ ఒకరి బాణాలను మరొకరు విరిచారు. కవచాలను చీల్చుకొన్నారు. ఆయువు పట్టను నొప్పించుకొన్నారు. 

విండ్లను విరుచుకొన్నారు. ఆ యుద్దం భూమ్యాకాశ మారాలలో తిరిగేవారికి ఆశ్చర్యాన్ని కల్గించింది. తరువాత 
రా క fs Pa 

కొంత సేపటికి సాత్యకి. 


క. తురగముల( జంపి సారథి । శిరము దునిమి కుండలముల. జెలువారెడు న 
న్నరపతి తల యిల( బడ ను । ద్దుర భంగి వెడంద వాతితూపుల నేసెన్‌. 253 


ప్రతిపదార్థం: తురగములన్‌+చంపి= గుర్రాలను చంపి; సారథి శిరము తునిమి= సారథి తలను (త్రుంచి; కుండలములన్‌+చెలువారెడు= 
చెవికున్న కుండలాలతో అందంగా ఉన్న; ఆ+నరపతి తల= ఆ అలంబుసుని తలను; ఇలన్‌+పడన్‌= భూమిమీద పడగా; 
ఉద్దురభంగిన్‌= భయంకరంగా; వెడంద= విశాలమైన; వాతితూపులన్‌= ముఖాలు గల బాణాలతో; ఏసెన్‌= కొట్టాడు. 
తాత్సర్యం: అలంబుసుడి గుర్రాలను చంపి, సారథిని తలతునిమి, చెవి కుండలాలతో అందంగా ఉన్నవాడి తల 
భూమిమీద పడేటట్టు పెద్దమొనగల బాణాలతో కొట్టాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 503 


క ఏసి యెలమి నరుగంగ దు । శ్యాసను(డు మొగంబుగా వెసన్‌ నీ కొడుకుల్‌ 
డాసిన నవ్వీరు. డనా | యాసంబున దుస్ససేను హయముల. జంపెన్‌. 254 


ప్రతిపదార్థం: (సాత్యకి అలంబుసుని తల నేల బడవేశాడు) ఏసి ఎలమి నరుగంగన్‌= కొట్టి సంతోషంతో వెళ్ళగా; నీ కొడుకుల్‌= 
నీ కుమారులు; దుళ్ళాసను(డు; మొగంబుగాన్‌= ముందుగా (అనగా నాయకుడుగా); వెసన్‌= త్వరగా; డాసినన్‌= చేరగా (సాత్యకి 
దగ్గరకు); ఆ+వీరుండు= ఆ వీరుడు (సాత్యకి); అనాయాసంబునన్‌= (శ్రమ లేకుండా; దుస్ససేను= దుశ్శాసనుడి; హయములన్‌= 
గుర్రాలను; చంపెన్‌= చంపాడు. 

తాత్పర్యం: సాత్యకి అలంబుసుడి తల నేలబడ వేసి ఆనందంగా వెళ్ళుతుండగా, నీ కొడుకులు దుశ్ళాసనుడిని 
నాయకుడుగా ముందుంచుకొని, వేగంగా సాత్యకిని సమీపించగా, ఆ వీరుడు అనాయాసంగా దుశ్చాసనుడి గుర్రాలను 
చంపాడు. 


వ. చంపి, యతని రథంబునకు( గవియుడు. ద్రిగర్తు లనేకు లడ్డంబు సొచ్చిన నతండు సేయం గలవారిం 
బంచశత రథికులం బంచత్వంబు నొందించి బలంబుల బడలువడం జేయ. బెటివారు విటిగిన 
నాసత్యకసుతుండును మెటిసి చన శూరసేన సైనికులు దొడరుటుయు, దోర్విలాసంబు నెటిపి పటిపి 
కళింగులు గవిసినన్‌ గం డడంచి కడచి గాండీవిం గనుంగొని జలాశయంబు వెలువడి సింధురంబు 
సుస్టలంబు సేరిన ట్లాశ్వాసించుచున్న నచ్యుతుం డయ్యోధవరు నాలోకించి నరు నుద్దేశించి. 255 


ప్రతిపదార్థం: (సాత్యకి దుశ్శాసనుడి గుర్రాలను చంపాడు) చంపి అతని రథంబునకున్‌ కవియుడున్‌= చంపిన తరువాత 
దుశ్శాసనుడి తేరుమీదకు పరుగెత్తగా; (త్రిగర్తులు= ్రిగర్త దేశస్థులు; అనేకులు= చాలామంది; అడ్డంబు చొచ్చినన్‌= అడ్డం రాగా; 
అతండు= ఆ సాత్యకి; చేయన్‌+కలవారిన్‌= యుద్దం చేయగల చేవ ఉన్నవారిని; పంచశతరథికులన్‌= ఏబదిమంది వీరులను; 
పంచత్వంబున్‌+ఒందించి= చంపి; బలంబులన్‌= సేనలను; బడలువడన్‌+చేయన్‌= అలసిపోయేటట్టు చేయగా; పెజవారు= 
తక్కిన వారు; విణీగనన్‌= చెదరిపోగా; ఆ సత్యకసుతుండును= ఆ సాత్యకి; మెజసి చనన్‌= మెరుపు వలె వెలిగి వెళ్ళగా; శూరసేన 
సైనికులు= శూరసేన దేశపు సేనలు; తొడరుటయున్‌= ఎదుర్కొనగా; దోర్విలాసంబు నెజిపి= భుజశక్తిని చూపి; పజపి= 
వ్యాపింపజేసి; కడచి= దాటి; గాండీవిన్‌+కనుంగొని= అర్జునుడిని కనుగొని; జలాశయంబున్‌= కొలనునుండి; వెలువడి= బయటకు 
వచ్చి; సింధురంబు= మదపుటేనుగు; సుస్టలంబున్‌= మంచిచోటికి (ప్రమాదం లేనిచోటికి); చేరినట్టు= చేరినట్టుగా; ఆశ్వాసించుచున్న= 
ఊర్పులు వదలుతూ ఉండగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఆ+యోధవరున్‌= ఆ వీరశిఖామణిని; ఆలోకించి= చూచి; 
నరున్‌+ఉద్దేశించి= అర్జునుడిని ఉద్దేశించి. 
తాత్పర్యం: దుశ్శాసనుడి గుర్రాలను చంపి, అతడి తేరుమీదకు సాత్యకి పరుగెత్తేటప్పుడు త్రిగర్త సేనలు అడ్డుపడితే 
వారిలోని వీరులను ఏబదిమందిని హతమార్చి, సేనలు అలసేటట్టు చేయగా, మిగిలినవారు చెదరిపోగా, సాత్యకి మెరుపువలె 
మెరసి వెళ్ళాడు. అపుడు శూరసేన దేశసైనికులు భుజబలంతో అతడిని ఎదుర్కొనగా సాత్యకి వారిని పారిపోయేటట్టుచేశాడు. 
కళింగులు (క్రమ్ముకొనగా వారి బలాన్ని నాశంచేసి, ముందుకు సాగి అర్జునుని చూచి కొలనునుండి బయటకు వచ్చి 
ఏనుగు ప్రమాదం లేనిచోటికి చేరిన విధంగా నిట్టూరుస్తూ ఉన్న సాత్యకిని చూచి, కృష్ణు డర్జునుడితో (ఇట్టన్నాడు). 
మ. _కృతవర్శాదుల. జెప్ప నేల? గురు నక్షీణ ప్రభావంబు ము 

న్నిత( డెబ్బంగి నడంచె నొక్కొ! యొకరుం డి ట్లేపుమై రాకకుం 

గత మాధర్మజుపంపు నీ దెస సమగ్ర స్నేహముం జూపె6 జూ 

చితె? నీ శిష్యుని సాత్యకిం బటుభుజాశ్రీ గర్వనిర్వాహకున్‌. 256 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృతవర్మ+ఆదులన్‌+చెప్పన్‌+ఏల?= కృతవర్మ మొదలైన వారిని గూర్చి చెప్పుట ఎందుకు?; గురు= (ద్రోణుడి; 
అక్షీణప్రభావంబు= తరగని శక్తి మున్ను= ఇదివరకు; ఇతడు+ఎబ్బంగిన్‌= ఏ ప్రకారంగా; అడంచెన్‌+ఒక్కొ!= అణగార్చినాడో!; 
ఒకరుండు= ఒకడు; ఇట్టు+ఏపుమైన్‌= ఈ విధంగా గర్వంతో; రాకకున్‌= వచ్చుటకు; కతము= కారణం; ఆ ధర్మజుపంపు= 
ధర్మరాజు ఆజ్ఞ నీ దెస సమ(గ్ర స్నేహమున్‌ చూపెన్‌= నీ దిక్కున నిండైన స్నేహాన్ని చూపాడు; నీ శిష్యుని= నీ శిష్యుడి; పటుభుజాశ్రీ= 
దృఢమైన భుజ బలం సంపద వలని; గర్వనిర్యాహకున్‌= దర్సంతో ఉండే వాడిని; చూచితె?= చూచావా? 


తాత్పర్యం: నీ శిష్యుడిని భుజబలగర్వ నిర్వహకుడైన సాత్యకిని చూచావా! కృతవర్మాదులనుసరే ముందుగా 

(ద్రోణాచార్యుని తరుగని శక్తిని ఏవిధంగా అణగించాడో! ఒక్కడే గర్వంతో ఇక్కడికి రావటానికి కారణం ఆ ధర్మరాజు 

ఆజ్టే. నీ పట్టనిండైన స్నేహాన్ని చూపాడు. 

వ. మన కింత ప్రియం బగునే!' యనిన నయ్యింద్రనందనుం డిట్లను 'నితని రాక నా కప్రియంబై తోంచె 
నెట్లంటేని ధర్మరాజ రక్షణంబున కితనిం జాలించి వచ్చితి; మీ రథికుం డచ్చట లేమి నతం డే మగునో 
యెటుంగ; మా భూపతియును భరద్వాజుబారి నున్నవాండు సైంధవుండును నేలకు వ్రాలండు; ప్రొద్దునుం 
బెద్దయు వ్రాలె నది యట్లుండె; బలసారోదారులైన గురు కృతవర్మాదులను ననేక యోధవీరులతోడం బోరి 
రథ్యసారథి సహితంబుగా నిప్పురుషార్థపరుండు దప్పిం బడి తెప్పిఅంగానని యాలోనన కయ్యంబున 
దయ్యనివాండును సహాయ సంపన్నుండును నగు భూరిశ్రవుం డదె తలపడ( గడంగెడు నక్కురు సింహుండు 
శక్తి చాతుర్య శౌర్యదైర్యాస్త్ర వీర్య సమగ్రుండును గావున నిద్ది సాత్యకికి చాల డెప్పరం బైన తెజంగు వాటిల్లె; 
బాండవాగ్రజుం డీయన నిక్కడ కేల పుత్తెంచె? గురుం డామిషంబునకు వేచు డేగచందంబున( దనకు 
వేచుట దలంపవలవదే?” యనుచున్న సమయంబున నాసోమదత్త సూనుండు శైనేయున కడ్డంబు వచ్చి 
నిలు నిలు మని యదల్లి వెండియు. 257 


ప్రతిపదార్థం: (శ్రీకృష్ణుడు అర్జునుడితో) మనకున్‌+ఇంత ప్రియంబు అగునే?= మన కింత ఇష్టమయినది జరిగిందికదా? (అనగా 
ఆ చేసిన పని చాలా ప్రీతికరం); అనినన్‌= అనగా; ఆ+ఇంద్రనందనుండు= ఆ అర్జునుడు; ఇట్టు+అనున్‌= ఈ ప్రకారంగా అన్నాడు; 
ఇతని రాక= ఈ సాత్యకి ఇక్కడకురావటం; నాకు+అప్రియంబై తోణెన్‌= నాకిష్టం కానిదిగా తోస్తున్నది; ఎట్టు+అంటి(వి)+ఏని= 
ఏమనగా; ధర్మరాజరక్షణంబునకున్‌= ధర్మరాజును కాపాడేటందుకు; ఇతనిన్‌+చాలించి వచ్చితిమి= ఇతడిని నిలిపి వచ్చాము; ఈ 
రథికుండు+అచ్చట లేమిని= ఈ వీరు డక్కడ లేకుండట వలన; అతండు= ఆ ధర్మరాజు; ఏమగునో ఎటుంగము= ఏమవుతాడో 
మనకు తెలియదు; ఆ భూపతియును= ఆ రాజుకూడా; భరద్వాజు బారిన్‌+ఉన్నవాండు= ద్రోణాచార్యుడి వలన కలిగే ఉపద్రవంలో 
ఉన్నాడు; సైంధవుండును నేలకు (వాలండు= సైంధవుడు కూడా నేలబడలేదు (చావలేదు); ్రొద్దునున్‌+పెద్దయున్‌ వ్రాలె= 
సూర్యాస్తమయం కాబోతున్నది; అది అట్టుండెన్‌= దాని నట్టుండనీ; బలసార= దట్టమయిన బలంతో; ఉదారులు+ఐన= గొప్పవారయిన; 
గురుకృతవర్మాదులగు ననేకులు= (ద్రోణుడు, కృతవర్మ మొదలయినవారు చాలామంది; యోధవీరులతోడన్‌= యుద్దవీరులతో; పోరి= 
యుద్దం చేసి; రథ్యసారథి సహితంబుగాన్‌= రథిక సారధులతో; ఇప్పురుషార్థపరుండు= నాలుగు పురుషార్థములను ఆశతో కోరేవాడు; 
తప్పింపన్‌+పడి= తప్పించబడి (ప్రమాదం నుండి తప్పించబడి); తెప్పిజిన్‌+కాని= తప్పించుకొన్నదానిని చూడని; ఆలోనన= అంతలోనే 
యుద్దంలో; డయ్యనివాడును= అలసిపోనివాడును; సహాయ సంపన్నుండును= సహాయ శక్తి కలాడును; అగు= అయిన; 
భూరిశ్రవుండు= భూరిశ్రవు డనేవాడు; శక్తి= బలం; చాతుర్య= నేర్పు; శౌర్యధైర్య= వీరుడి ధైర్యంతో; అ(స్త్రవీర్య సమ(గ్రుండును= 
ధైర్యంలో నిండైనవాడును (అనగా శక్తి చాతుర్య శౌర్య ధైర్యాలతో); కావునన్‌= అయినందున; ఇద్ది= ఈ రావటం; సాత్యకికిన్‌ చాల 
డెప్పణుంబు+ఐన తెజంగు= సాత్యకికి మిక్కిలి కష్టాన్ని కల్గించే పద్దతి; పాటిల్లైన్‌= కలిగింది; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; 
ఈయనన్‌= ఈ సాత్యకిని; ఇక్కడ కేల పుత్తెంచె?= ఈ చోటి కెందుకు పంపాడో; గురుండు= (ద్రోణుడు; ఆమిషంబునకున్‌= 
మాంసపుముద్దకు; వేచు= ఎదురుచూచే; డేగ చందంబునన్‌= డేగవలె; తనకున్‌= తనకొరకై; వేచుట= కాచుకొని ఉండటం; తలంచవలదే?= 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 505 


తలచుకోవద్దా?; అనుచున్న సమయంబునన్‌= అనుకొనేవేళలో; ఆ సోమదత్తసూనుండు= ఆ సోమదత్తుడి కొడుకు (భూరిశ్రవుడు); 
శైనేయునకున్‌= సాత్యకిక్సి అడ్డంబు వచ్చి= అడ్డువచ్చి; నిలు నిలుము= ఆగాగుము; అని; అదల్చి= బెదరించి; 

తాత్పర్యం: మన కెంత ఆనందంగా ఉన్నది!” అనిన శ్రీకృష్ణుడితో అర్జునుడు 'సాత్యకి ఈ రావటం నా కానందంగా 
లేదు” అన్నాడు. 'ఎందుకంటే ధర్మరాజును కాపాడేటందుకు ఈ రథికుడిని నిలిపి వచ్చాము. ఇతడు లేకుండటం 
మూలాన ఆయన ఏమవుతాడో? తెలియదు. ఆయన ద్రోణాచార్యుడి ప్రమాదకర దృష్టిలో ఉన్నాను సైంధవుడా 
- ఇంకా చావ లేదు. ప్రొద్దు వాలిపోతూ ఉన్నది. అది అట్లా ఉండగా - మహాబలవంతుడైన ద్రోణ, కృతవర్మాదు 
లనేకులతో పోట్లాడి ఈ పురుషార్థపరుడు గుర్రాలతో సారథితో అలసి, దాహానికి లోనయ్యాడు.తరుకొనేలో గానే 
అంతదాక యుద్దంలో అలుపెరుగనివాడు, సహాయం కలవాడు అయిన భూరి శవుడు అదిగో యుద్దానికి సిద్దమయి 
వస్తున్నాడు. ఆ కురుసింహుడు బలమూ, నేర్పూ, వీరత్వం, ధైర్యం కల అస్త్రబలంతో ఉండేవాడు. అందువలన 
అతని రాక సాత్యకికి చాలా కష్టం కలిగిస్తుంది. ధర్మరాజు ఇపు డీయన నెందు కిక్కడకు పంపాడో? ఆచార్యుడు 
మాంసానికై ఎదురుచూచే డేగ మాదిరిగా తనకై కాచుకోవటం ఆయన తలచుకోవద్దా?' అని అంటూ ఉన్న 
సమయంలో ఆ సోమదత్త కుమారుడు సాత్యకికి అడ్డం వచ్చి నిలు నిలుమని అదలించి. 


విశేషం: అలం: ఉపమ. 


భూరిశ్రవుండు సాత్యకితో యుద్దంబు సేసి మడియుట (సం.7-117-1) 


రూ 


'తే(కువ లేక పుత్తెంచిన యప్పాండ । వజ్యేష్టునకు. దలవంపుం గాంగ 
వచ్చుచో మార్కొని చచ్చినవారల । బంధులోకమునకు. బ్రమద6 మెసంగ 
నంతంత. జనుదేరం నాదటం గనుంగొను । శౌరికి( బ్రాణంబు జల్లనంగ6 
బెనంగించి గెలిపింతు నని యాస సేయు కి । రీటికి నాలావు దేటపడంగ 


తే  నాయుధంబులం దునిమి రథ్యముల. గూల్లి । సూతు. దెగటార్డి తనువున శోణితంబు 
వటిపి పటుపుదు నిలిచిన నుజికపట్టి । వ్రచ్చి పడవైతు నెందు. బోవచ్చు నీకు? 258 


ప్రతిపదార్థం: తే(కువ లేక పుత్తెంచిన= ధైర్యంలేక పంపిన; ఆ+పాండవజ్యేష్టునకున్‌= ఆ పాండురాజు కొడుకులలో పెద్దవాడికి 
(ధర్మరాజుకు); తలవంపుకా(గన్‌= అవమానం కలిగేవిధంగా; వచ్చుచోన్‌= అక్కడనుండి వచ్చేటప్పుడు; చచ్చిన వారలన్‌= చనిపోయిన 
వారిని; బంధులోకమునకున్‌= బంధువుల సమూహానికి; ప్రమదము+ఎసంగన్‌= సంతోషం కలగగా; అంతంతన్‌+చనుదేరన్‌= 
నెమ్మదిగా రాగా; ఆదటన్‌+కనుంగొను శౌరికిన్‌= (ప్రేమతో చూచే కృష్ణుడికి; ప్రాణంబు జల్టు+అనంగన్‌= ప్రాణం చెదరగా; 
పెనంగించి= పోట్టాడించి; గెలిపింతును+అని= గెలిపిస్తానని; ఆసచేయు= ఆశపడే; కిరీటికిన్‌= అర్జునుడికి; నా లావు= నాబలం; 
తేటపడంగన్‌= బాగా తెలియగా; ఆయుధంబులన్‌+తునిమి= ఆయుధాలను (త్రుంచి; రథ్యములన్‌+కూల్చి= గుర్రాలను చంపి; 
సూతున్‌+తెగటార్చి= సారథిని చంపి; తనువునన్‌= ఒంట్లో; శోణితంబు పజపి= నెత్తురు వ్యాపింపజేసి; పణుపుదున్‌= పరుగెత్తిస్తాను; 
నిలిచినన్‌= ఒకవేళ ఎదిరించి నిలిచినట్టయితే; ఉజిక పట్టి= ఊరకే పట్టుకొని (సునాయాసంగా పట్టుకొని); వ్రచ్చి= చీల్చి; పడవైతున్‌= 
పడవేస్తాను; ఎందున్‌+పోవచ్చు నీకున్‌?= నీకు ఎక్కడకు పోవటానికి సాధ్యం?” (అని భూరిశ్రవుడు సాత్యకితో అన్నాడు). 


తాత్సర్యం: 'ధైర్యంలేక నిన్ను పంపిన ధర్మరాజుకు కవమానం కలిగేటట్టు, వచ్చేటప్పుడు నిన్ను దారిలో 


ఎదుర్కొని, చచ్చినవారి బంధువులకు ఆనందం కలిగేటట్టు, నెమ్మది నెమ్మదిగా రావటం గమనించి ప్రేమతో 
చూచే కృష్ణుడికి గుండె గతుక్కుమనేటట్టు, యుద్దం చేసి గెలిపిస్తానని ఆశపడే కిరీటికి నా బలం తెలిసేటట్టు 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


- ఆయుధాలను ముక్కలు చేసి, గుర్రాలను చంపి, ఒంటి నిండా నెత్తురు వ్యాపింపజేసి నిన్ను పారిపోయేటట్లు 
చేస్తాను; ఒకవేళ నీవు నిలిస్తే ఊరకే పట్టుకొని సునాయాసంగా చీల్చిపారవేస్తాను. నీ వింక ఎక్కడికిపోగలవు?' 


క. అనిన విని నవ్వి 'నాతో । నని సేంతకు. దెంపు సేసి యడరెడు రధికుం 
గనుట యది నాకు బండువు; । వినవే మీ కెల్ల వేరువి త్తని నన్నున్‌? 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (భూరిశ్రవు డావిధంగా అనగా); విని నవ్వి= విని నవ్వినవాడై; నాతోన్‌= నాతో (సాత్యకితో); 
అని చేంతకున్‌= యుద్దం చేయటానికి; తెంపుచేసి= సాహసించి; అడరెడు= (త్రుళ్ళిపడే; రథికున్‌+కనుట= వీరుడిని చూడటం; 
అది= ఆ చూడటం; నాకున్‌+పండువు= నాకు పండుగ; నన్నున్‌= నన్నుగూర్చి (సాత్యకినిగూర్చి); మీకు+ఎల్లన్‌= మీ అందరికీ 
(కౌరవపక్షం వారికి); వేరువిత్తు+అని= నాశకుడ నని; వినవే?= వినలేదా? 


తాత్పర్యం: అని భూరిశ్రవుడు అనగా, సాత్యకి నవ్వి 'నాతో యుద్దం చేయటానికి సాహసంతో (త్రుళ్ళిపడే ఏరుడిని 
చూడటం నాకు పండుగ. మీ అందరికీ నేను నాశకుడనని వినలేదా?” 


వ. అని పలికి సాత్యకి మటియును. 260 
తాత్సర్యం: అని మాట్లాడి సాత్యకి ఇంకనూ (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. “ఎదుర నుండ వెజచి మద మణీ దవ్వుగా । వచ్చి యొదింగి తేల? పెచ్చు వెటిగి 
ప్రేలె; దిపుడ పట్టి నాలుక గోసెద; । మాను మాను రిత్తమాట లేల?” 261 


ప్రతిపదార్థం: ఎదురన్‌+ఉండన్‌ వెజచి= ఎదురుగా నిలవటానికి భయపడి; మదము+అటి= దర్పం నశించి; దవ్వుగాన్‌ వచ్చి= 
దూరంగా వచ్చి; ఒది(గితి(ఏ)+ఏల?= ఒదిగిపోయా వెందుకు? (భయంతో గునిసినట్టు); ఏలపెచ్చుపెటిగి ప్రేలదు?= ఎందుకు 
ఊరకే పెచ్చుపెరిగి ప్రేలుతున్నావు? (వదరుతున్నావు?); ఇపుడ పట్టి= ని న్నిపుడే పట్టుకొని; నాలుక కోసెదన్‌= నాలుకను కోసివేస్తాను; 
మాను మాను= మానుకో మానుకో; రిత్తమాటలు+ఏల?= ఒట్టి మాట లెందుకు? (వ్యర్థమైన (పేలు డెందుకు?) 


తాత్పర్యం: (ఓ భూరి(శ్రవా!) ఎదురుగా నిలువటానికి భయపడి, దర్మాన్ని కోల్పోయి దూరంగా వచ్చి ముడుచుకు 
పోతున్నావెందుకు? ఊరకే పే(ట్రేగి (ప్రేలుతున్నావు. ని న్నిపుడే పట్టుకొని నాలుక కోసివేస్తాను. పనికిరాని మాట 
లెందుకు? వెంటనే మానుకొమ్ము. 


వ. అనియె న ట్లియ్యిరువురు నొండొరుల6 బరుసంబులు పలుకుచు దలపడి పలుదెజంగుల మెజంగుటమ్ము 
లొండొరులపై నిగిడించుచు నొకళ్ళొకళ్ళ మార్గణంబులు మగిడించుచు వర్మంబులు వ్రయ్య నేయుచు( 
దనువులు నెత్తుట జొత్తిల్లం జేయుచు. దమ్ము సేన లేనికపోరు సూచునట్లు సూడం బోరి పోరి పరస్పర 
తురంగ విదారణంబును మిథస్స్ఫూత మారణంబును నన్యోన్యధ్వజపాతనంబును నితరేతధనుశ్చేదనంబును 
జేసి యీసునం గరవాలంబులు( బలకలుం గొని పాదచారు లై చేరి వివిధ చిత్రగతులం బెనంగి పాసి 
యించుకసేపు దప్పిక తీర్చికొని క్రమ్మజిం గదిసి పలకలు పటఖియలు గావించి యలుయగుల నొడ్డనంబుల 
నంగవంచనంబులను వ్రేటుపోటుల సవదరింపకుండం గాచికొను నోజ మెొజయుచుండి 
విన్నాణంబుతగులున మేనులు బెరసిన మల్లయుద్ధ ప్రకారం బగు పెనంకువకు( జొచ్చి; రప్పుడా భూరిశ్రవుండు 
మేలుచే యయి పోరుట గనుంగొని కృష్ణుండు జిష్టున కి ట్లనియె. 262 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 507 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; ఆ+ఇరువురున్‌= ఆ భూరిశ్రవ స్పాత్యకులు; ఒండొరులన్‌= ఒకరి 
నొకరు; పరుసంబులు పలుకుచున్‌= దురుసుమాటలు మాటాడుతూ; తలపడి= ఎదుర్కొని; పలు తెణుంగులన్‌= అనేక విధాలుగా; 
మెణుంగు+అమ్ములు= మండే బాణాలను; ఒండొరులపైన్‌ నిగిడించుచున్‌= ఒకరిమీద ఒకరు వేస్తూ; ఒకళ్ళొకళ్ళ మార్గణంబులు= 
ఒకరు ఇంకొకరి అమ్ములను; మగిడించుచున్‌= వెనుకకు (త్రిప్పుతూ; వర్మంబులు= కవచాలు; (వ్రయ్యలు చేయుచున్‌= చీల్చుతూ; 
తనువులు= శరీరాలు; నెత్తుట బొత్తిల్లన్‌+జేయుచున్‌= నెత్తురులో మునుగజేస్తూ; తమ్మున్‌= తమ ఇరువురినీ; సేనలు= సైనికులు; 
ఏనికపోరు= ఏనుగులతో పోట్లాట; చూచునట్టు= చూచేవిధంగా; చూడన్‌= చూడగా; పోరి, పోరి= పోట్లాడి పోట్లాడి; పరస్పర తురంగ 
విదారణంబును= ఒకరొకరి గుర్రాలను చంపటం; మిథస్ఫూత మార్గణంబును= ఒకళ్ళొకళ్ళ సారథులను చంపటం; అన్యోన్య 
ధ్వజపాతనంబును= ఒకరు ఇంకొకరి కేతనాలను పడగొట్టటం; ఇతర+బుర ధనుః+ఛేదనంబును= ఒకరు మరియొకరి విండ్లను 
త్రుంచివేయటం; చేసి= చేసి; ఈసునన్‌+కరవాలంబులు= అసూయతో కత్తులు; పలకలున్‌+కొని= డాళ్ళు తీసికొని; పాదచారులు+ఐ 
చేరి= నడచి దగ్గరకు వెళ్ళి; వివిధ చిత్రగతులన్‌+పెనంగి= అనేక విధాలగు గతులతో పోట్టాడి; పాసి= ప్రక్కకు తొలగి; ఇంచుకసేపు= 
కొంతకాలం; దప్పిక దీర్చుకొని= ఆయాసం వలన కలిగిన దాహాన్ని పోగొట్టుకొని; క్రమ్మణన్‌+కదిసి= మరల ఎదుర్కొని; పలకలు 
పజియలు కావించి= డాళ్ళను ముక్కలు చేసి; అలుగులన్‌+ఒడ్డనంబులన్‌= కత్తుల వ్యూహాలతో; అంగవంచనంబులును= ఒకరి 
నొకరు మోసగించటం; వ్రేటుపోటులన్‌= దెబ్బల తాకిడిని; సవదరింపకుండన్‌= తాల్చకుండా; కాచికొను ఓజన్‌= కాపాడుకొనే 
నేర్పు; మెజయుచుండి= (ప్రకాశిస్తూ ఉండి; విన్నాణంబు తగులునన్‌= నేర్పుతో; మేనులు బెరసిన= ఒడళ్ళు దాచుకోగా; మల్లయుద్ధ 
ప్రకారంబు+అగు= ముష్టియుద్ద విధానంతో; పెనంకువకున్‌= యుద్దానికి; చొచ్చిరి= మొదలు పెట్టారు; అప్పుడు= ఆ సమయాన; 
ఆ భూరి[శ్రవుండు= ఆ భూరిశ్రవుడు; మేలు చేయి అయి= పై చేయి అయి; పోరుట= యుద్దం చేయటం; కనుంగొని= గుర్తించి; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; జిష్ణునకున్‌= అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఆ విధంగా భూరిశ్రవుడూ సాత్యకీ ఒకరి నొకరు తీవ్రంగా దూషించుకొంటూ ఢీకొని, అనేక విధాలుగా 
మెరిసే బాణాలను వేసుకొంటూ, ఒకరు వేసిన బాణాలను ఇంకొకరు త్రిప్పికొట్టుతూ, కవచాలను చీలుస్తూ, శరీరాలు 
నెత్తుట మునిగేటట్టుగా చేస్తూ, సైనికులు తమ ఇద్దరినీ ఏనుగుల పోట్లాట చూచినట్లు చూడగా పోట్లాడి పోట్లాడి, 
ఒకరి గుర్రాలను వేరొకరు చంపుతూ, ఒకరి సారథిని మరొకరు హతమారుస్తూ, ఒకరి కేతనాన్ని మరొకరు పడగొట్టుతూ 
ఒకరి అమ్ములను మరొకరు విరుస్తూ అసూయతో కత్తీ డాలూ తీసుకొని, పాదచారులుగా అనేక రకాలుగా పోట్లాడారు. 
కొంత దూరానికి వెళ్ళి దాహాన్ని తీర్చుకొని మళ్ళీ చేరి, డాళ్ళను తునకలు చేసి కత్తులను త్రిప్పుతూ ఉపాయంగా 
శరీరాలు తప్పించుకొంటూ, ్రేటుపోటుల తాకిడి తగులకుండా బలం మెరయగా నేర్పుతో ఒళ్ళు రాచుకోగా 
మల్లయుద్దంలో పెనగులాటకు పూనుకొన్నారు. ఆ సమయంలో భూరిశ్రవుడు పై చేయిగా యుద్దం చేయటం చూచిన 
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 
చ.  పెనుమొనతోడ మున్‌ పెనంగి పెద్దయు డయ్యుటం జేసి సోమద 

త్తునిసుతుచేత జిక్కి కడుదుర్దశం బొందె శినిప్రవీరుం డీ 

తనిం దగు6 గావ నీకయి కదా యిట రాక! మృగేంద్రు బారింజొ 

చ్చిన కరివోలె నయ్యె; వెస. జేకొని కావుము పాండవోత్తమా! 263 


ప్రతిపదార్థం: పాండవోత్తమా!= పాండవశ్రేష్టా అర్జునా!; శినిప్రవీరుడు= సాత్యకి; పెను మొనతోడన్‌= పెద్దసేనతో; మున్‌ పెనంగి= 
ముందు పోట్లాడి; పెద్దయున్‌= మిక్కిలి; డయ్యుటన్‌+చేసి= అలసిపోయినందున; సోమదత్తుని సుతుచేతన్‌+చిక్కి= భూరి (శ్రవుడికి; 
దొరికి; కడు దుర్హశన్‌+పొందెన్‌= మిక్కిలి దీనావస్థను చెందాడు; ఈతనిన్‌= ఇతడిని; కావన్‌+తగున్‌= కాపాడదగి ఉన్నది; ఇటు 
రాక= ఈ దిక్కుకు రావటం; నీకయికదా!= నీ కొరకు కదా!; మృగేంద్రుబారిన్‌= సింహానికి; చొచ్చిన= (ప్రవేశించిన; 
కరివోలెన్‌+ అయ్యెన్‌= ఏనుగు మాదిరిగా అయింది; వెసన్‌= త్వరగా; చేకొని= కైకొని; కావుము= కాపాడుము. (సాత్యకిని కాపాడుము). 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ పాండవోత్తమా! ఇదివరకే పెద్ద సేనతో పోట్లాడి మిక్కిలి అలసిపోయినందున (సాత్యకి) సోమదత్తుడి 
కొడుకయిన భూరి(శ్రవుడి చేతికి చిక్కి, చాలా దీనమయిన స్థితిలో ఉన్నాడు. శినివంశంలో శ్రేషుడయిన ఇతడిని 
కాపాడవలసి ఉన్నది. నీ కొరకే వచ్చి సింహం బారిన పడ్డ ఏనుగు మాదిరి అయినాడు, త్వరగా ఆ సాత్యకిని 
కాపాడుము.” (అని శ్రీకృష్ణుడు అర్జునుడిని కోరాడు). 


విశేషం: అలంకారం ఉపమ. 


క. అనునెడ భూరిశ్రవసుం | డనూనబల మొప్ప దానవాంతకు ననుజ 

న్మునిం బట్టి పుడమిపై వై । చిన గ్రిందై యోపినంత సేయుచునుండెన్‌. 264 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= శ్రీకృష్ణ డట్లా అనేటప్పటికి; భూరిశ్రవసుండు= భూరిశ్రవసుడు; అనూన బలము+ఒప్పన్‌= మిక్కిలి 
బలం అమరగా; దానవ+అంతకు అనుజన్నునిన్‌= శ్రీకృష్ణుడి తోబుట్టును (సాత్యకిని); పట్టి= పట్టుకొని; పుడమి పైన్‌ వైచినన్‌= భూమిమీద 
వేయగా; (క్రిందై- తాను (క్రింద ఉండి (తగ్గిపోయి); ఓపిన అంత= శక్తి కొలది; చేయుచు+ఉండెన్‌= పోట్లాడుతూ ఉన్నాడు. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణు డర్జునుడితో సాత్యకిని కాపాడవలసి ఉన్నదని అంటూ ఉండగానే సాటిలేని బలంతో 


భూరిశ్రవసుడు శ్రీకృష్ణుడి తోబుటునైన సాత్యకిని పట్టుకొని భూమిమీద వేయగా, (క్రిందయిన సాత్యకి తన 
యోపినకొలది శక్తివంచన లేక పోట్లాడుతూ ఉన్నాడు. 


వ. అమ్మురహరుండు మటియుం దటిమి ధనంజయుతో 'నీకుం దోడ్పడ వచ్చి నీ శిష్యుండొరులచేత దురవస్థం 
బొంద నూరకునికి యుచితంబగునే?” యనిన నతం డిట్లనియె. 265 

ప్రతిపదార్థం: ఆ+మురహరుండు= ఆ మురుని చంపినవాడు (శ్రీకృష్ణుడు); మజియున్‌= ఇంకను; తటీమి= తొందరపెట్టి; 
ధనంజయుతోన్‌= అర్జునుడితో; నీకున్‌+తోడ్పడవచ్చి= నీకు సహాయంగా వచ్చి; నీ శిష్యుండు= నీ శిష్యుడు; ఒరులచేతన్‌= 
ఇంకొకరిచేత; దురవస్థంబు+ఒందన్‌= కష్టపడుతుండగా; ఊరకునికి= ఊరకుండటం; ఉచితంబు+అగునే?= న్యాయమా?; 
అనినన్‌+అతండు+ఇట్లు+అనియెన్‌= అనగా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: 'ఆ శ్రీకృష్ణు డర్జునుడిని ఇంకా తొందరపెట్టె 'నీకు సహాయంగా వచ్చిన నీ శిష్యుడు ఇతరులచేత 
కష్టపడుతూ ఉండగా ఊరకొనుట న్యాయమా?” అని అనగా అతనితో అర్జును డిట్టా అన్నాడు. 


తే జండు దెస జక్క జూడరాకుండునట్లు । గాంగ రథములు పయి పయి€ గ్రమ్మె వార 
లెక్క టెక్కటి పోరెద రిపుడు నాకు । నేయంగా6 దగ; దీరెండు నిటుల నుండ. 266 


ప్రతిపదార్థం: ఒండు దెసన్‌= ఇంకొక దిక్కు; చక్కన్‌+చూడన్‌= బాగా చూడటానికి; రాక+ఉండునట్టు= సాధ్యం కానట్టుగా; కాగన్‌= 
కాగా; రథములు= తేరులు; పయిపయిన్‌ (క్రమ్మెన్‌= మీద మీద చుట్టుకొన్నాయి; వారలు= ఆ సాత్యకి భూరి(శ్రవులు; ఎక్కటెక్కటి 
పోరెదరు= ఒక్కొక్కరే యుద్దం చేస్తున్నారు; ఇపుడు నాకున్‌= ఈ సమయంలో; ఈ రెండు= ఈ తేరులు క్రమ్ముకొని ఉండగాను; 
వీరెక్కటి యుద్దం చేస్తుండగాను; ఇటులు+ఉండన్‌= ఈ విధంగా ఉండగా; ఏయంగాన్‌ తగదు= కొట్టటం సరికాదు. (న్యాయం కాదు) 
తాత్పర్యం: “ఇంకొక దిక్కుకు చక్కగా చూడ సాధ్యం కానట్టుగా తేరులు మీద మీద (క్రమ్ముకొన్నాయి. 
అంతేకాదు వాళ్ళిద్దరూ (సాత్యకి భూరిశ్రవసులు) ఎక్కటి యుద్దం చేస్తున్నారు. ఈ సమయంలో నేను 
బాణంతో కొట్టటం న్యాయం కాదు. ఈ రెండూ ఇట్టా ఉన్నా” 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 509 


విశేషం: ఆనాటి యుద్దాలలో ఎక్కటి యుద్దంలో వీరులుండగా మరొక్కరు దూరి అందులో ఒకనిని కొట్టటం యుద్దనీతి కాదు. 


వ. నెచ్చెలి చావునుం జూడం జాల; నీ రథికులను వారించెద; నయ్యోధవరునిం గాచెద' ననియె; నప్పుడు సాత్యకి 
చాల డస్సిన సౌమదత్తి యతిక్రమించి యెగసి పడవైచి వాని వలచేయు నురంబును నిరుగాలం ద్రొక్కి 
యెక్కుడు మదంబున మణికంకణ కిరణ స్పురణ సుందరంబగు కరంబు మెజియం గృపాణం బెత్తి గళంబు 
దునియ వేయువాంై పూంచిన నా భుజం బింద్రధ్వజంబునుం బోలె బొలిచి నీ సైనికుల చూడ్కులకు వేడ్కలు 
సేయవాసుదేవుండు వేగిరపడి యేయు మేయు మని పలికిన బార్జుం డక్కౌరవోత్తముం జిత్తంబున నగ్గించుచు 
వెడందవాతియమ్ముగ్రక్కునం దొడిగి గాధాకర్షణంబును దీవ్రతేజంబును రయంబునుం బర(గంజేసి యేసినం 
దునిసిపడి యబ్దాహువు మహాభుజంగంబు చందంబున శోభిల్లె; నిచ్చటి సేన నెల్ల దురపిల్లె నా భూరిశ్రవుండు 
దన్నునఫలితప్రయత్నునిం జేసినవాండు గాండీవి యగు టెటింగి యాఅని కోపంబున గర్జించు మనంబుతో 
నతని దిక్కుసూచి తగునెలుంగున ని ట్లనియె. 267 


ప్రతిపదార్థం: నెచ్చెలి చావును చూడన్‌+చాలన్‌= మిత్రుడి చావును చూడలేను; ఈ రథికులను= ఈ రథ వీరులను; వారించెదన్‌= 
అడ్డగిస్తాను; ఆ+యోధవరునిన్‌+కాచెదన్‌= ఆ వీరశ్రేష్టుడిని కాపాడుతాను; అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సమయాన; సాత్యకి 
చాల డస్సినన్‌= సాత్యకి చాలా అలసిపోగా; సౌమదత్తి= భూరి(శ్రవసుడు; అతిక్రమించి ఎగసి= మీరి, పై కెగసి; పడవైచి= (క్రిందకు 
త్రోసి; వాని వలచేయున్‌= సాత్యకి కుడిచేతిని; ఉరంబును= ఎదను (గుండెను); ఇరుగాలన్‌+త్రొక్కి= తన రెండు కాళ్ళతో త్రొక్కి; 
ఎక్కుడు మదంబునన్‌= మిక్కిలి గర్వంతో; మణికంకణ కిరణ స్ఫురణసుందరంబు+అగు= మణులు పొదిగిన కడియాల కాంతి 
తళ తళలాడే అందమయిన; కరంబు= చేయి; మెజయన్‌= (ప్రకాశించగా; కృపాణంబు+ఎత్తి= కత్తి ఎత్తి; గళంబు తునియ 
వేయువాండు+ఐ= (సాత్యకి) కంఠం తునిగేటట్టు వేసేవాడుగా; పూంచినన్‌= పూనగా; ఆ భుజంబు= ఆ భూరి(శ్రవుడి చేయి; 
ఇం(ద్రధ్వజంబునున్‌+పోలెన్‌ పొలిచి= ఇం(ద్రుడి టెక్కెం మాదిరిగా ఒప్పి; నీ సైనికుల చూడ్కులకున్‌= నీ సేన చూపులకు; 
వీడ్కలు+చేయన్‌= సంతోషాన్ని కల్గించగా; వాసుదేవుండు= కృష్ణుడు; వేగిరపడి ఏయుము+ఏయుము+అని పలికినన్‌= తొందరపడి 
కొట్టు కొట్టు అని చెప్పగా; పార్టుండు= అర్జునుడు; ఆకౌరవ+ఉత్తమున్‌= ఆ కౌరవశ్రేష్టుడిని; చిత్తమునన్‌+అగ్గించుచున్‌= 
మనస్సులో పొగడుతూ; వెడందవాతి అమ్ము= విశాలమైన వాడి అయిన బాణాన్ని; (గ్రక్కునన్‌+తొడగి= వెంటనే సంధించి; 
గాఢ+ఆకర్షణంబును= దట్టంగా లాగగల శక్తికలదియు; తీవ్రతేజంబును= మిక్కిలి శక్తికలదియు; రయంబును= వేగమును; 
పరగన్‌+చేసి= ప్రవర్తిల్లగా (వ్యాపించగా) చేసి; ఏసినన్‌= కొట్టగా; తునిసిపడి= తెగిపడి; ఆ+బాహువు= ఆ చేయి (కత్తి నెత్తిన 
భూరి శ్రవసుని చేయి); మహాభుజంగంబు చందంబునన్‌= పెనుబాము మాదిరిగా; శోభిల్లైన్‌= ప్రకాశించింది; ఇచ్చటి సేనలు+ఎల్లన్‌= 
ఇక్కడి సైన్యమంతా; దురపిల్లెన్‌= దుఃఖపడింది; ఆ భూరి(శ్రవుండు; తన్ను= తనను; అఫలిత 'ప్రయత్నున్‌ చేసినవాండు= సిద్దించని 
'ప్రయత్నమున్నవాడినిగా చేసినవాడు; గాండీవి= అర్జునుడు; అగుట+ఎజింగి= కావటం తెలిసికొని; ఆజని కోపంబునన్‌= చల్లారని 
కోపంతో; గర్హించు= అసహ్యించే; మనంబుతోన్‌= మనస్సుతో; అతని దిక్కు చూచి= అతడి ప్రక్కచూచి; తగు ఎలుంగునన్‌= 
తగిన గొంతుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'మి(త్రుడి చావు చూడలేను. ఆ వీరులను అడ్డుకొంటాను ఈ వీరుడిని కాపాడుతాను” అని 
అన్నాడు. ఆ సమయంలో చాలా అలసిన సాత్యకిని భూరిశ్రవుడు మిగిలి, పైకెత్తి క్రింద పడవేసి తన రెండు 
కాళ్ళతో అతడి గుండెను, కుడిచేతిని (త్రొక్కిపట్టి గర్వంతో చేతికంకణాలలోని మణులు కాంతి తళతళలాడే 
అందమయిన చేతితో, మెరిసే కత్తి నెత్తి, సాత్యకి కంఠాన్ని నరికి వేయటానికి పూనుకొన్నాడు. ఆ భూరి శ్రవుడి 
చేయి, చూచేవారికి ఇం(ద్రధ్య్వజంవలె ఒప్పింది. అపుడు నీ సేనలకు సంతోషం కలిగింది. దానిని చూచి కృష్ణుడు 
వేగంగా వేయుమని అర్జునుని త్వరపెట్టాడు. అపుడు అర్జును డా కౌరవశ్రేష్ణుడిని మనసులో మెచ్చుకొని, 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశాలమూ వాడికలదీ అయిన బాణాన్ని వెంటనే వింట సంధించి, బాగా లాగి - మిక్కిలి వేగం, వాడి వెలుగూ 
వ్యాపించగా కొట్టాడు. కత్తి నెత్తిన భూరిశ్రవుడి చేయి తెగిపోయి, పెనుబాము మాదిరిగా ప్రకాశించింది. నీ సేనలు 
దుఃఖించాయి. తన ప్రయత్నాన్ని సిద్దించకుండా చేసినవాడు అర్జునుడని తెలిసికొని, ఆరని కోపంతో, 
అసహ్యించుకొనే మనసుతో ఆ దిక్కు చూచి తగిన గొంతుతో భూరి(శ్రవు డీ విధంగా అన్నాడు: 


ఉ. నీ దెసం జూడ నొండొకరినిం దగ మార్కొని పోరుచుండ బెం 
పేది వినీచకర్మమున కియ్యకొనం దగునే? భవాద్భశుం 
డీదురుపాయ మగ్గురుండొ యింద్రుండొ రుద్రుడొ నీకు. జెప్పె దా 
మోదరుం డింతపాపమున కోర్వంగం జేయునె నిన్ను నర్గునా!' 268 


ప్రతిపదార్థం: అర్జ్హునా!= ఓ అర్జునా!; నీదెసన్‌+చూడన్‌= నీ దిక్కుగా నేను చూడలేదు; ఒండు+ఒకరినిన్‌+తగ మార్కొని= 
మరొక్కడిని తగినట్టు ఎదుర్కొని; పోరుచుండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; పెంపు+ఏది= పెద్దరికం నశించి; వినీచకర్మమునకున్‌= 
మిక్కిలి నీచమయిన పనికి; భవాదృశుండు= నీవంటివాడు; ఇయ్యకొనన్‌+తగునే?= అంగీకరించవచ్చునా?; ఈ దురుపాయము= 
ఈ మోసపు ఉపాయం; ఆ+గురు(డొ= ఆ గురువగు ద్రోణాచార్యుడా?; ఇం(ద్రు(డొ= ఇంద్రుడా!; రుద్రుండొ!= పాశుపతాస్రాన్ని 
నీకు ఒసగిన ఈశ్చరుడా?; నీకున్‌+చెప్పెన్‌?= నీకు చెప్పాడు?; దామోదరుండు= శ్రీ కృష్ణుడు; నిన్నున్‌= నిన్ను; ఇంత పాపమునకున్‌= 
ఇటువంటి పాపపు పనికి; ఓర్వ(గన్‌+చేయునె?= సహింపజేస్తాడా? 

తాత్సర్యం: 'ఓ అర్జునా! నేను నీ దిక్కు చూడలేదు. ఇంకొకరితో ఎదుర్కొని పోరాడుతూ ఉండగా మర్యాద 
లేక ఇట్టి నీచమయిన పనికి పూనుకొంటావా? ఈ నీచోపాయాన్ని నీకు అస్త విద్యాగురువైన (ద్రోణుడా, నీ పుట్టుకకు 
ఆధారమైన ఇం(ద్రుడా, నీకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన రుద్రుడా ఎవరు చెప్పారయ్యా! దామోదరు డింత పాపాని 
కొడికట్టేటట్టు చేస్తాడా?” 

విశేషం: అస్త్రవిద్యలో ధర్మతత్త్యాన్ని బోధించిన [ద్రోణుడి శిష్యుడవు, దేవరాజయిన ఇంద్రుడి వరాన పుట్టిన వాడవు, పరమేశ్వరుడి 
దయావిశేషంతో (మహాతపళ్ళక్తితో) పాశుపతాస్త్రాన్ని సాధించిన నీవు శ్రీకృష్ణుడి ప్రేరణతో ఇట్టి నీచమయిన పనిచేస్తావా?' ఇదేమి 
న్యాయమని భూరిశ్రవుడు అర్జునుడిని (ప్రశ్నించాడు. 

వ. అనిన విని అబ్బాహ్లికపాత్రు నాలోకించి. 269 
తాత్సర్యం: అనగా విని ఆ బాహ్హికుడి మనుమడిని చూచి. 


చ. _ “'నృపతులు సొచ్చి పోరునెడ నెయ్యురు బంధులు( దోడుపాటు నీ 

చపు( బనియే? నినుం బగటు సంపంగ€ గావంగ లేని మీ బలా 

ధిపతుల దూటు సాత్యకి యతిశ్రమ మొందిన చోట దా(కి క 

ష్టపటిచి చంపె దీ; వత(డు సచ్చునె యాఅడి యేను గల్గంగన్‌? 270 
ప్రతిపదార్థం: నృపతులు= రాజులు; చొచ్చి= ప్రవేశించి; పోరు ఎడన్‌= యుద్దం చేసేటప్పుడు; నెయ్యురు= మిత్రులు; బంధులు= 
బంధువులు; తోడుపాటు= తోడ్పడటం (సాయపడటం); నీచము+పనియే?= నీచ మయిన పనియా?; నినున్‌= నిన్ను; పగణు= 
పగవాండ్రు (శత్రువులు); చంపంగన్‌= చంపివేయగా; కావ(గన్‌ లేని= కాపాడలేని; మీ బల+అధిపతులన్‌= మీ సేనా నాయకులను; 
దూణు(ము)= తిట్టుము; సాత్యకి అతి శ్రమము+అందినచోటన్‌+తా(కి= సాత్యకి మిక్కిలి అలసిన సమయాన ఎదుర్కొని; కష్టపటిచి= 
బాధపెట్టి; ఈవు చంపెద(వు)= నీవు చంపబోతున్నావు; అత(డు= ఆ సాత్యకి; చచ్చునె?= చనిపోతాడా?; ఏనున్‌+కల్ల(గన్‌= 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 511 
నే నుండగా; ఆజడి= నిందయా? 


తాత్సర్యం: రాజులు యుద్దం చేసేటప్పుడు మిత్రులు, బంధువులు తోడ్పాటుగా రావటం నీచకార్యమా? నిన్ను 
శత్రువులు చంపుతూ ఉండగా కాపాడలేని మీ దండునాయకులను దూషించుము. చాల (శ్రమనందిన సాత్యకిని 
అవమానించి చంపటానికి పూనినావు. నే నుండగా అతడు చనిపోతాడా? నిందపడతాడా? 


వ. మీ రందటు నట్టకాదే? యధర్మపరులయి యభిమన్యు ననుచితంపు జంపు చంపితి' రని నిరుత్తరుం జేసి, 
యప్పుడు దన్నునీ కొడుకులం గొందటు రాజులును నిందించిన నత్తెబింగునన పలికి వారల పలుకుల నుడిపి, 
యా సౌమదత్తి నుపలక్షించి శోకించి, యతనికుందు మాన్వం దలంచి. 271 


ప్రతిపదార్థం: మీరందరును= (కౌరవ పక్షమువారు) మీరంతా; అట్టు+అ కాదే!= ఆ విధంగానే కదా! (అన్యాయంగా); 
అధర్మపరులు+అయి= ధర్మం లేని వారుగా; అభిమన్యున్‌= అభిమన్యుడిని; అనుచితంపు= ఉచితం కాని; చంపుచంపితిరి= చావు 
కలిగేటట్టుగా చంపారు; అని= అని చెప్పి; నిరుత్తరున్‌+చేసి= బదులు చెప్పలేనట్టు చేసి; అప్పుడు= ఆ సమయంలో; తన్నున్‌= 
అర్జునుడిని; నీకొడుకులు కొందణు రాజులును= నీ కుమారులు; మరికొందరు రాజులును; నిందించినన్‌= తిట్టగా; ఆ+తెజంగునన 
పలికి= అదే విధంగా మాటాడి; ఆ సౌమదత్తిన్‌= ఆ సోమదత్త కుమారు డయిన భూరి(శ్రవుడిని; ఉపలక్షించి= చూచి; శోకించి= 
దుఃఖపడి; అతని కుందు మాన్పన్‌+తలంచి= అతడి బాధను పోగొట్ట నెంచి. 


తాత్పర్యం: అభిమన్యుడిని మీరంతా అధర్మంతో చంపారుకదా!' అని మాటాడకుండా చేశాడు. అపు డర్జునుడిని, 
నీ కొడుకులూ, మరికొంతమంది రాజులూ నిందించగా, అదే విధంగా అర్జునుడు వారి నోరులు మూయించాడు. 
భూరి(శ్రవుడి యెడ అనుకంపతో అతడి నుద్దేశించి అతడి మనసులోని బాధను పోగొట్టనెంచి. 


తే. “క్షత్ర ధర్మంబు కీడునం గటకటా మ । హాత్మ! నీయట్టి వాని కి ట్లధిక పీడ 
సేయ వలసె; నా ప్రతిన చర్చింపు; మెల్ల । పనులకును మూల మా సుయోధను(డ సూవె! 272 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహనీయుడా!; క్షత్రధర్మంబు కీడునన్‌= క్షత్రియధర్మం వలని పాపంచేత; కటకటా!= అయ్యయ్యో!; 
నీ అట్టివానికిన్‌= నీ వంటివానికి; అధికపీడ చేయవలసెన్‌= మిక్కిలి కష్టాన్ని కలిగించ వలసి వచ్చింది; నా ప్రతిన= నా శపథాన్ని; 
చర్చింపుము= యోచింపుము; ఎల్ల+పనులకున్‌= అన్ని పనులకును (కౌరవపాండవులకు సాగిన, సాగుతున్న స్పర్ధలకు); మూలము= 
మొదలు (ఆధారం); ఆ సుయోధనుండు+అ చూవె!= ఆ దుర్యోధనుడే సుమా! 


తాత్సర్యం: 'ఓ మహాత్మా! క్షత్రియ ధర్మం కారణంగా నీ వంటి వాడిని ఇట్లా బాధింపవలసి వచ్చింది. నా 
శపథాన్ని గూర్చి యోచింపుము. ఈ అన్నిపనులకు (మంచి చెడ్డలకు) ఆ సుయోధనుడే కారణం. 


వ. అన్నరపతి నరకంబునం బడం గలవాండు; నీవు సద్గతిం బొందు” మనవుడు నతండు శైనేయు విడిచి 
యపసవ్యకరంబున శరంబులు వటుచుకొని ప్రాయోపవేశనమతి నుండి ప్రాణాయామ పరాయణుండై 
యోగయుక్తుండయ్యె; నంత నొడలి కుత్సాహంబు వచ్చి లేచి సాత్యకి గరవాలం బమర్షికొని మాధవధనం 
జయభీమాశ్వత్థామ కృపకర్ణులు వలదు వలదని యెలుంగెత్తి వారింప క్రోధోన్మాదంబున శిరశ్చేదనంబు సేసిన 
భూరిశ్రవుండు సిద్ధచారణ గణాభినందితుం డగుచు. బుణ్యలోకంబున కరిగె; నా శినివరుండు దన్ను 
వారించిన వారల నుద్దేశించి యభిమన్యు వధప్రకారం బుపన్యసించె; నప్పుడు మన సైనికు లిట్టు దగునే 
యనువారును, గోపం బేమి సేయింప? దనువారును నతని చేతంబడినవా. డుడుగునే? యనువారును 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


గోపం బేమి సేయింప? దనువారును నతని చేత(బడినవా( డుడుడునే? యనువారును నై రనిన 
విని ధృతరాస్తుండు సంజయున కి ట్లనియె. 273 


ప్రతిపదార్థం: ఆ+నరపతి= ఆ రాజు (దుర్యోధనుడు); నరకంబున్‌+పడన్‌+కలవా(డు= నరకానికి పోతాడు (కష్టాలకు 
లోనవుతాడు); నీవు సద్గతిన్‌+పొందుము= నీవు పుణ్యలోకాలకు పొమ్ము; అనవుడున్‌= అనగా; అతండు= ఆ భూరిశ్రవుడు; 
శైనేయున్‌ విడిచి= సాత్యకిని వదలి; అపసవ్య కరంబునన్‌= ఎడమచేతితో; శరంబులు= బాణాలు; పజుచుకొని= (క్రింద పరుచుకొని; 
ప్రాయోపవేశన మతిన్‌+ఉండి= ప్రాయోపవేశ బుద్దితో; ప్రాణాయామ పరాయణుండు+ఐ= ఊపిరిని తన ఇష్టప్రకారం నిలపటానికి 
సిద్దపడినవాడై; యోగయుక్తుండు+అయ్యెన్‌= ధ్యానంతో కూర్చున్నాడు; అంతన్‌= ఆ మీదట; ఒడలికిన్‌= ఒంటికి; ఉత్సాహంబు 
లేచి వచ్చి= శక్తి కలిగి; సాత్యకి; కరవాలంబు+అమర్చికొని= కత్తిని చేతబట్టుకొని; మాధవ ధనంజయ భీమ+ అశ్వత్థామ కృపకర్ణులు= 
వీరందరూ; వలదు వలదు= వద్దు వద్దు; అని= అంటూ; ఎలుంగు+ఎత్తి వారింపన్‌= గొంతెత్తి అడ్డుకోగా; (క్రోధ+ఉన్మాదంబునన్‌= 
కోపం వలన కలిగిన మత్తుతో; శిరస్‌+ఛేదనంబు చేసినన్‌= (భూరి(శ్రవుడి) తలను కత్తిరించగా; భూరి శవుండు; సిద్దచారణ 
గణ+అభినందితుండు+ అగుచున్‌= సిద్ధచారణ గణాలతో కీర్తిపబడుతూ; పుణ్యలోకంబునకున్‌+అరిగెన్‌= సద్గతికి పోయాడు; 
ఆ శినివరుండు= ఆ శినివంశశ్రేష్ణుడు (సాత్యకి); తన్ను వారించిన వారలన్‌+ఉద్దేశించి= తన్నడ్డుకొన్నవారిని ఉద్దేశించి (చూచి); 
అభిమన్యువధ (ప్రకారంబు= అభిమన్యుడిని చంపిన విధానాన్ని; ఉపన్యసించెన్‌= వివరించాడు; అప్పుడు= ఆ సమయంలో; మన 
సైనికులు; ఇట్టు తగునే? అనువారున్‌= ఈ విధంగా చేయవచ్చునా? అనేవారును; కోపంబు+ఏమి చేయింపదు?+అనువారును= 
కోపం ఏ పనిని చేయించదు? అనేవారును (కుపితులకు ధర్మాధర్మ వివక్ష ఉండదు); అతనిచేతన్‌= సాత్యకి చేతిలో; పడిన; 
వాడు= సాతకి; ఉడుగునే= ఊరకుంటాడా?; అనువారును= అనేవారును; ఐరి= అయ్యారు; అనినన్‌ విని= అని చెప్పగా విని; 
ధృతరాష్టుండు సంజయునకున్‌+ఇట్లు+అనియెన్‌= ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 
తాత్సర్యం: రాజైన ఆ దుర్యోధనుడు నరకానికి పోతాడు నీవు స్వర్గానికి పోతావు.” అంటూ అర్జునుడు అనగా, 
ఆ భూరిశ్రవుడు సాత్యకిని వదలి ఎడమచేతితో బాణాలను (క్రిందపరుచుకొని ప్రాయోపవేశ బుద్దితో సమాధిలోకి 
వెళ్ళాడు. అపుడు సాత్యకి ఉత్సాహంతో కత్తిని చేతబట్టి శ్రీకృష్ణార్ణునులును, భీమ, అశృత్థామ కర్టులును వలదని 
గొంతెత్తి వారించినా, కోపంతో ఒడలు తెలియక భూరి(శ్రవుడి తలను నరికివేశాడు. సిద్దచారణ గణాలు కీర్తిస్తూ 
ఉండగా అతడు సద్గతికి పోయాడు. తనను అడ్డుకొన్నవారందరికి సాత్యకి అభిమన్యుడిని (కౌరవులు) చంపిన 
పద్దతిని గూర్చి వివరించాడు. ఆ సమయాన మనసేనలోని వారు “ఈ విధంగా చేయవచ్చునా?” అనీ, “కోపం 
ఎంతటి పనినైనా చేయించగలిదనీ, 'సాత్యకి చేతపడితే అతడు చంపకుండా మానుకుంటాడా, అని అన్నారని 
చెప్పిన సంజయుడి మాటలకు ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు: 
క. _ 'గురు కృతవర్శాది రథిక | వరులకు నవిజయ్యు( డైనవాండు శినివరుం 

డరయంగ మహాద్దుతం బ । క్కురువరుచే నాత( డిట్లగుట సూతసుతా!' 274 


ప్రతిపదార్థం: సూతసుతా!= సారథి కుమారుడా (సంజయా); గురుకృతవర్మ+ఆది రథిక వరులకున్‌= (ద్రోణుడు, కృతవర్మ 
మొదలయిన వీరవరులకు; అవిజయ్యుండు+ఐనవాండు= జయించ వీలుకానివాడు; శినివరుండు= శినివంశ శ్రేష్టుడు (సాత్యకి); 
అరయంగన్‌= పరిశీలింపగా; ఆ+కురువరుచేన్‌= ఆ కురువంశం వాడయిన భూరి(శ్రవుడి మూలాన; ఆతండు; ఇట్టు+అగుట= 
ఈ విధంగా కావటం (అవమానానికి లోనుకావటం); మహా+అద్భుతంబు= చాలా అబ్బురంగా ఉన్నది. 

తాత్సర్యం: 'ఓ సంజయా! ద్రోణుడు, కృతవర్మ మొదలయిన వీరవరులకు సైతం జయించటానికి వీలుకానివాడు 
సాత్యకి, ఈ కురువంశంవాడయిన భూరి(శ్రవుడి అవమానానికి అతడు గురికావటం చాలా వింతగా ఉన్నది' (అని 
ధృతరాష్ట్రుడు సంజయుడితో అన్నాడు). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 513 


సంజయుడు ధృతరాష్టునకు సాత్యకి పరాభవ కారణంబు చెప్పుట (సం. 7-119-1) 


వ. అనవుడు నత( డమ్మహీపతి కిట్లను 'దీనికిం గారణంబు గల దాకర్ణింపుము; సోమవంశవరుం డగు 
యయాతి నందనుం డయిన యదుని కులంబున జనియించిన దేవమీఢునకు. బుట్టిన శూరుని కొడుకు 
వసుదేవుండు రూపగుణంబులC బ్రసిద్దుండై పెరుగుచుండ దేవకుం డను భూవల్లభుండు దన పుత్రికి 
దేవకీదేవికి స్వయంవర మహోత్సవం బాచరించిన నవ్వసుదేవునకై యయ్యాదవాన్వయజాతుం డగు 
శిని యవ్వనిత(బరాక్రమంబునందేరంగూడిన రాజలోకంబు(దొడరి పోరంజాలక నిలిచిన సోమదత్తుం 
డొక్కరుండును బోక పెనంగె; నయ్యిరువురు నొండొరులచేత విరథులై కృపాణంబులు గొని ధరణికి 
లంఘించి పోరునెడ నయ్యదువీరుం డాక్రమించి బాహ్లాకతనయుం గొప్పువట్టి యొటగం దిగిచి 
యనుకంప పెంపునం జంప నొల్లక తన్ని విడిచినం బోయి సిగ్గు పెంపునం దలయెత్తి తిరుగనేరక 
వనంబున కరిగి హరు నుద్దేశించి పెద్దకాలంబు దపంబు సేసిన నప్పరమేశ్వరుండు ప్రత్యక్షంబై వరంబు 
వేడుమనిన6 దత్కాలంబునకు శినియును దదీయసుతుండును గడచనుటం జేసి శినిమనుమని ననిం 
బడవైచి తన్నం జాలు తనయు నీవలయు నని యడిగిన నద్దేవుం' డట్ల యగుం గాక! 'యని యానతిచ్చి 
యంతర్శితుం డయ్యె(దద్వరప్రభావంబున భూరిశ్రవుండు సాత్యకి నిట్లు సేసె నని చెప్పిన నాంబికేయుండు 
గయ్యం బటమీంద నెట్లు సెల్ల? ననుటయు సంజయుం డి ట్లనియె. 275 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతండు= ఆ సంజయుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు (ధృతరాష్ట్రుడితో); ఇట్టు+అనున్‌= 
ఈ (ప్రకారంగా అన్నాడు; దీనికిన్‌+కారణంబు కలదు= దీనికి నిమిత్తమున్నది (సాత్యకిని భూరిశ్రవుడు అవమానించటానికి); 
సోమవంశవరుండు+అగు= చంద్రవంశంలో (శ్రేష్టుడయిన; యయాతినందనుండు+అయిన= యయాతి కొడు కయినటువంటి; 
యదుని కులంబునన్‌= యదుడి వంశంలో; జనియించిన= పుట్టిన; దేవమీఢునకున్‌ బుట్టిన= దేవమీఢుడనే వాడికి పుట్టిన; 
శూరునికొడుకు వసుదేవుండు= శూరు డనే వాడికొడుకు వసుదేవుడు; రూపగుణంబులన్‌ ప్రసిద్దుండు+ఐ= గుణంలో, ఆకారంలో 
పేరు పొందినవాడయి; పెరు(గుచుండన్‌= పెరుగుతూ ఉండగా; దేవకుండు+అను భూవల్లభుండు= దేవకు డనేరాజు; తన పు త్రికిన్‌= 
తన కూతురికి; దేవకీదేవికిన్‌= దేవకీదేవి అనే ఆమెకు; స్వయంవర మహోత్సవంబు+ఆచరించినన్‌= స్వయంవరాన్ని చాటగా; 
ఆ+వసుదేవునకై= ఆ వసుదేవుడి కొరకై; ఆ+యాదవ+అన్వ్నయ జాతుండు+అగు= ఆ యాదవకులంలో పుట్టిన వాడయిన; శిని= 
శిని అనేవాడు; ఆ+వనితన్‌+పరాక్రమంబునన్‌+తేరన్‌= ఆ స్త్రీని శౌర్యంతో తీసికొని రాగా (ఇతరులను జయించి); కూడిన రాజ 
లోకంబు= అక్కడ చేరిన రాజులందరూ; తొడరి= ఎదిరించి; పోరన్‌+చాలక= యుద్దం చేయలేక; నిలిచినన్‌= నిలిచిపోగా; 
సోమదత్తుండు+ఒక్కరుండునున్‌= సోమదత్తు డొక్కడే; పోక పెనంగెన్‌= వెన్నిచ్చిపోకుండా యుద్దం చేశాడు; ఆ+ఇరువురు= ఆ 
శిని, సోమదత్తులు; ఒండొరులచేతన్‌= ఒకరితో ఒకరు; విరథులు+ఐ= తేర్లు పోగొట్టుకొన్నవారయి; కృపాణంబులు కొని= కత్తులు 
తీసికొని; ధరణికిన్‌ లంఘించి= భూమిమీదకు దూకి; పోరు ఎడన్‌= యుద్దం చేసేటప్పుడు; ఆ+యదువీరుండు= ఆ 
యాదవవీరుడు(శిని); ఆక్రమించి= క్రమ్ముకొని; బాహ్లికతనయున్‌= బాహ్లికుడికొడుకును (సోమదత్తుని); కొప్పు+పట్టి ఒజగన్‌+తిగిచి= 
జుట్టుపట్టి (క్రిందకు లాగి; అనుకంప పెంపునన్‌= దయాధిక్యంతో; చంపన్‌+ఒల్లక= చంపటానికి ఇష్టపడక; తన్ని విడిచినన్‌= కొట్టి 
వదలగా; పోయి= వెళ్ళి; సిగ్గు పెంపునన్‌= ఎక్కువైన సిగ్గతో(అవమానంతో); తలయెత్తి తిరుగ నేరక= తల పైకెత్తి తిరుగ లేక; 
వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; హరున్‌+ఉద్దేశించి= ఈశ్వరుడిని గూర్చి; పెద్దకాలంబు= చాలాకాలం; తపంబు చేసినన్‌= 
తపస్సు చేయగా; ఆ+పరమేశ్వరుండు ప్రత్యక్షంబు+ఐ= ఆ పరమశివుడు ఎదుట నిలిచి; వరంబు వేడుము+అనినన్‌= కోరికను 
కోరుకొనుమనగా; తత్కాలంబునకున్‌= ఆవేళకు; శినియును, తదీయ సుతుండును= శినీ, వాడి కొడుకుకూడా; కడ చనుటన్‌+చేసి= 
చనిపోవటంచేత; శినిమనుమని= శిని మనుమడిని; అనిన్‌+పడవైచి= యుద్దంలో (క్రింద తోసి; తన్నన్‌+చాలు= తన్నగల్లిన; 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనయున్‌= కొడుకును; ఈ వలయున్‌+అని= ఈయవలయు నని; అడిగినన్‌= అడుగగా; ఆ+దేవుండు+ అట్టు+అ+అగు+కాక!= 

ఆ విధంగానే అవుగాక!; అని ఆనతి+ఇచ్చి= అని ఆజ్ఞచేసి; అంతర్హితుండు+అయ్యెన్‌= మాయమయినాడు; తద్వర 

ప్రభావంబునన్‌= ఆ వరముయొక్క శక్తిచేత; భూరి(శ్రవుండు సాత్యకిన్‌+ఇట్టు చేసెన్‌= భూరిశ్రవుడు సాత్యకిని ఈ విధంగా చేశాడు; 

అని చెప్పినన్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; కయ్యంబు+అటమీ(దన్‌= యుద్దం తరువాత; ఎట్లుచెలైన్‌?= 
ఠా ళం 0 

ఏ విధంగా సాగింది?; అనుటయున్‌= అనగా; సంజయుండు+ఇట్లు అనియెన్‌= సంజయు డీవిధంగా అన్నాడు: 


తాత్సర్యం: చం[ద్రవంశంలో గొప్పవా డయిన యయాతి కుమారుడూ యదువంశంవాడూ దేవమీఢునికి పుట్టిన 
శూరునికొడుకు వసుదేవుడు అందచందాలలో పేరుపొందుతూ, పెరుగుతూ వచ్చాడు. దేవకు డనే రాజు తన 
కూతురు దేవకీదేవికి స్వయంవరం చాటాడు. ఆ వసుదేవుడికిగాను యాదవకులంలో పుట్టిన శిని బలపరాక్రమాలతో 
ఆమెను తీసికొని వచ్చాడు. స్వయంవరానికి వచ్చిన రాజులలో ఎవరూ, అతడిని ఎదిరించి పోరాడలేకపోగా, సోమదత్తు 
డొక్కడు మాత్రం వెన్నిచ్చి పోకుండా యుద్దం చేశాడు. శిని, సోమదత్తులు ఒకరితేరును ఇంకొకరు విరిచారు. 
తేరులు లేనివారై భూమిమీదకు దూకి యుద్దం చేశారు. ఆ యాదవరాజు, వీరుడూ అయిన శిని బాహ్లికుడి కుమారు 
డయిన సోమదత్తుని జుట్టు పట్టి లాగి, (క్రింద (త్రోసి, తన్ని, అవమానించి దయతలచి చంపకుండా వదలిపెట్టాడు. 
అవమాన భారంతో తల ఎత్తుకొనలేక అడవులు పట్టిపోయి పరమేశ్వరుడిని ఉద్దేశించి సోమదత్తుడు తపస్సు చేశాడు. 
శివుడు ప్రత్యక్షమయి వరం కోరుకొమ్మన్నాడు. ఆ వేళకు శినీ, అతడి కొడుకూ కూడా కాలగతిలో కలసిపోయారు 
కాబట్టి, అతడి మనుమడిని యుద్దంలో తన్నగలిగే వాడిని, తనకు కొడుకుగా ప్రసాదించుమని కోరాడు. ఆయన 
సరే అన్నాడు. ఆ తర్వాత శివుడు అంతర్హితు డయ్యాడు. ఆ వరశక్తి వలన భూరి(శ్రవుడు సాత్యకిని ఈ విధంగా 
అవమానించగలిగాడు.' అని సంజయుడు చెప్పాడు. ఆ తరువాత యుద్దం ఎట్లా సాగిం?' దని ధృతరాష్ట్రుడు 
అడుగగా సంజయుడు దాని (ప్రకారం చెపుతూ ఉన్నాడు. 


ఆ. సౌమదత్తి యిట్లు సచ్చినం దదనంత । రంబు రథము సింధురాజు దెసకు 
నరుండు నడప. బంచె నారాయణు నపుడు । గురుసుతాది రథికవరులు నృపుండు. 276 


ప్రతిపదార్థం: సౌమదత్తి= సోమదత్తుడి కుమారు డయిన భూరిశ్రవుడు; ఇట్టు చచ్చిన్‌= ఈ విధంగా చనిపోగా; తద్‌+అనంతరంబు= 
ఆ మీదట; నరు(డు= అర్జునుడు; రథము= తన తేరును; సింధురాజుదెసకున్‌= సైంధవు డున్న దిక్కునకు; నారాయణున్‌= 
శ్రీకృష్ణుడిని; నడపన్‌= తోలుటకు; పంచెన్‌= ఉత్తర్వు చేశాడు; అపుడు= ఆ సమయంలో; గురుసుత+ఆది= అశ్వత్థామ మొదలగు; 
రథికవరులు= వీరులలో మొనగాండ్రు; నృపుండు= రాజయిన దుర్యోధనుడును. 


తాత్పర్యం: భూరిశ్రవు డీ విధంగా చనిపోగా, తనతేరును సైంధవు డున్న దిక్కునకు తోలు మని అర్జునుడు 


శ్రీకృష్ణునకు ముదల ఇచ్చాడు. అపు డశ్వత్భామ మొదలయిన మొనగాండ్రును, రాజయిన దుర్యోధనుడును. 
(తరువాతి గద్యంతో అన్వయం). 


వ. బరవసంబు సేసి యడ్డపడి; రట్టి యెడ కర్ణ సాత్యకులకు( గయ్యంబయ్యె; నత్తెబింగు వివరించెద వినుము; 
కృష్ణుండు త్రికాలవేది యగుట( దన తమ్మునికి భూరిశ్రవుని వలనం బుట్టు నెడరు తెటిం గెటింగి తొలునాంటి 
రాత్రి నిజసారథి యగు దారుకునితోడ( బార్జుని ప్రతిన నెరపం బూని పలుకు నెపంబున మన యరదం 
బాయితంబు సేసికొని యెల్లి గయ్యంబునకుం గొని రమ్మని చెప్పెనప్ప డెట్టి యడియాలంబులతో. 
బాంచన్యంబుం బూరింపం గలవా౭ై పలికె నా చందంబున నంతకు మున్న యాసూతునకు నేతేరవలయు 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 515 


తడవు గనుంగొని శంఖంబు పూరించిన వాండును శైల్యసుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను వాహంబుల 
వేగంబు నెజయ మెజయం బొలుచు గరుడకేతనంబు గ్రాల దేరు తత్మాలంబున కొదవ నాలంబులోనికి( 
దెచ్చిన నయ్యచ్యుతుండు మెచ్చుచు నాశైనేయున కిచ్చినం జూచి కౌంతేయుం డచ్చెరువందిన నతనికి 
నవ్విధంబు గొంత సూచించె; నిట్లు సాత్యకి సన్నద్దుం డై. 277 


ప్రతిపదార్థం: బరవసంబుచేసి= ధైర్యంచేసి; అడ్డపడిరి= అడ్డుకొన్నారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; కర్ల సాత్యకులకున్‌ 
కయ్యంబు+అయ్యెన్‌= కర్గుడికీ సాత్యకికీ పోట్లాట జరిగింది; ఆ+తెజంగు= ఆ పద్దతి; వివరించెదన్‌= తెలియచెపుతాను; వినుము; 
కృష్ణుండు; (త్రికాలవేది= మూడు కాలాలూ తెలిసినవాడు; అగుటన్‌= అయినందున; తన తమ్మునకున్‌= తనకు తమ్ము డయిన 
సాత్యకికి; భూరిశ్రవుని వలనన్‌= భూరిశ్రవుడి మూలాన; పుట్టు= కలుగు; ఎడరు తెజంగు= ఆపదయొక్క విధం; ఎణీంగి= తెలిసి; 
తొలునాంటి రాత్రి= అంతకు ముందు రాత్రి; నిజ సారథి+అగు= తన సారథి అయిన; దారుకునితోడన్‌= దారుకుడితో; పార్టుని 
ప్రతిన= అర్జునుడి శపథాన్ని; నెరపన్‌+పూని= నెగ్గజేయ నిశ్చయించుకొని; పలుకు నెపంబునన్‌= మంతనమాడే మిషతో; 
మన+అరదంబు+ఆయితంబు చేసికొని= మన తేరును సిద్దం చేసికొని; ఎల్లి= రేపు (మరునాడు); కయ్యంబునకున్‌+కొని రమ్ము= 
యుద్దానికి తీసికొని రావలసింది; అని చెప్పెన్‌= అని చెప్పాడు; అప్పుడు= ఆమాట చెప్పిన సమయంలో; ఎట్టి అడియాలంబులతోన్‌= 
ఎటువంటి గురుతులతో; పాంచజన్యంబున్‌= తన శంఖమును; పూరింపన్‌+కలవాడై= అటువంటి శబ్దం చేసేవాడుగా; పలికెన్‌= 
చెప్పాడు; ఆ చందంబునన్‌= ఆ విధంగా; అంతకు మున్న= అంతకంటే ముందుగానే; ఆ సూతునకున్‌= ఆ సారధికి; ఏతేరవలయు= 
రావలసిన; తడవు కనుంగొని= సమయం గుర్తుంచుకొని; శంఖంబు పూరించినన్‌= శంఖాన్ని ఊదగా; వా(డును= దారుకుడును; 
శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకంబులను= శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకా లని పిలువబడే; వాహంబులన్‌= గుర్రాలను; 
వేగంబు నెజయమెజయన్‌ పొలుచు= వేగం తెలియగా (ప్రకాశించే; గరుడ కేతనంబు= గరుడ ధ్వజం; క్రాలన్‌= ప్రకాశించగా; 
తేరు= తేరు; తత్కాలంబునకున్‌= ఆ సమయానికి; ఒదవన్‌= కలుగగా; ఆలంబులోనికిన్‌+తెచ్చినన్‌= యుద్దంలోనికి తీసికొనిరాగా; 
ఆ+అచ్యుతుండు= ఆ శ్రీకృష్ణుడు; మెచ్చుచున్‌= మెచ్చుకొంటూ; ఆ శైనేయునకున్‌+ఇచ్చినన్‌= ఆ సాత్యకికి ఈయగా; చూచి= 
చూచినవాడై; కౌంతేయుడు+అచ్చెరువు+అందినన్‌= కుంతి కొడుకయిన అర్జునుడు ఆశ్చర్యపడగా; అతనికిన్‌= ఆ అర్జునుడికి; 
ఆ+విధంబు= ఆ పద్దతిని (ఉపాయాన్ని); కొంత సూచించెన్‌= కొంచెం తెలియజేశాడు; ఇట్టు= ఈ (ప్రకారం; సాత్యకి 
సన్నద్దుండు+ఐ= సాత్యకి సిద్దమయి. 

తాత్పర్యం: ధైర్యంతో (భూరిశ్రవుడు చనిపోగా అర్జునుడి తేరు సైంధవుడి దిక్కునకు శ్రీకృష్ణుడు తోలగా) అశ్వత్థామ 
మొదలయిన వీరులు అర్జునుడికి అడ్డం వచ్చారు. అప్పుడు కర్ల సాత్యకులు పోరుట జరిగింది. దానిని వివరిస్తాను 
వినుము. (అని సంజయు డన్నాడు). త్రికాలవేది అయిన శ్రీకృష్ణుడు తన తమ్ము డయిన సాత్యకికి భూరి(శ్రవుడి 
మూలాన కలిగే ఆపదను తెలిసికొని ముందురోజు రాత్రి తన సారథి అయిన దారుకుడితో పార్టుడి ప్రతిజ్ఞను 
నెగ్గించటానికి నిశ్చయించి మాట్లాడే నెపంతో 'మన తేరును సిద్దంచేసికొని రేపు యుద్దరంగానికి తీసికొని రావలసింది” 
అని చెప్పాడు. ఆ సమయంలో ఏ గురుతుతో పాంచజన్యాన్ని పూరిస్తా నని చెప్పాడో ఆ విధంగా అంతకంటే 
ముందుగానే ఆ సారధికి తేరు తేవలసిన సమయాన్ని గుర్తుంచుకొని శంఖాన్ని ఊదాడు. అపుడు దారుకుడు 
శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే గుర్రాలను వేగం మెరయగా గరుడకేతనంతో ఆ సమయానికి ఆ తేరును 
సరిగా యుద్దరంగంలోకి తీసికొని రాగా, ఆ శ్రీకృష్ణుడు అతడిని మెచ్చుకొని, సాత్యకికి ఆ తేరు నిచ్చాడు. దాని 
కర్టునుడు అబ్బురపడ్డాడు. శ్రీకృష్ణు డా ఉపాయాన్ని కొంచెం తెలియజేశాడు. ఈ విధంగా సాత్యకి యుద్దానికి 
సిద్దమయ్యాడు (తరువాతి పద్యంతో అన్వయం). 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఏచి నరునకు సాహాయ్య మాచరించు । కౌతుకంబున నేతేరం గరు డతని 
నధిక సంరంభమున. దాతె నక్కిరీటి । కని జనార్దనుతోండ ని ట్లనియె నగుచు. 278 


ప్రతిపదార్థం: ఏచి= విజృంభించి; నరునకున్‌= అర్జునుడికి; సాహాయ్యము+ఆచరించు= సహాయము చేసే; కౌతుకంబునన్‌= 
ఉత్సాహంతో; ఏతేరన్‌= రాగా; కర్ణుండు= కర్ణుడు; అతనిన్‌= ఆ సాత్యకిని; అధిక సంరంభమునన్‌= మిక్కిలి ఆటోపంతో; తాఢెన్‌= 
ఎదుర్కొన్నాడు; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; కని= చూచి; జనార్హనుతోడన్‌= శ్రీకృష్ణుడితో; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అర్జునుడికి సాయం చేయాలనే ఆసతో సాత్యకి విజృంభించి రాగా, కర్ణుడు చాలా ఆటోపంతో అతడిని 
ఎదుర్కొన్నాడు. ఆ స్థితిని చూచి నవ్వుతూ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 
క. “భూరిశ్రవుండు సచ్చుట । సైరింపక సూతసుతుండు సాత్యకితోడం 

బోరం దొడంగె; మనము వి । చారింపక యెయ్దవలయు సరిగొనకుండన్‌.” 279 


ప్రతిపదార్థం: భూరిశ్రవుండు చచ్చుట= భూరిశ్రవుడు చనిపోవటం; సైరింపక= ఓర్వలేక; సూతసుతుండు= కర్షుడు; 
సాత్యకితోడన్‌= సాత్యకితో; పోరన్‌+తాడంగెన్‌= యుద్దానికి పూనుకొన్నాడు; మనము= మనం; విచారింపక= సందేహించకుండా; 
సరిగొనకుండన్‌= చంపకుండా; ఎయ్డవలయున్‌= వెంబడించవలెను. 

తాత్పర్యం: “భూరిశ్రవుడు చావటాన్ని సహించక కర్షుడు సాత్యకితో యుద్దానికి పూనుకొన్నాడు. అతడు చావకుండా 
మనం నిస్సందేహంగా అతడిని వెంబడించాలి. 


ఆ. అనుండు నత(డు సాలు నతనికి నా చక్ర। రక్షకులు గడంగి రయము మెజియ. 
గదిసి తోడుపడిరి కావున నక్కడి । చింతవలవ దని మురాంతకుండు. 280 


ప్రతిపదార్థం: అనుండున్‌= అర్జునుడు అట్టా అనగా; ముర+అంతకుండు= శ్రీకృష్ణుడు; అతనికిన్‌= ఆ కర్ణుడికి; అతండు= సాత్యకి; 

చాలున్‌= పోరుతో సరిపోతాడు - సరి ఉజ్జీ అని భావం; ఆ చక్రరక్షకులు= ఆ సాత్యకి రథచక్రాలను రక్షించే వీరులు (అంగరక్షకుల 

వంటివారు); కడంగి= పూనుకొని; రయము మెజయన్‌= వేగం ప్రకాశించేటట్లు; కదిసి= సమీపించి, కూడి; తోడుపడిరి= సహాయపడ్డారు; 
కావునన్‌= కాబట్టి; అక్కడి చింత= ఆ వైపు దిగులు (సాత్యకికి కీడు కలుగుతుందనే బెంగ); వలవదు+అని= వద్దని. 
తాత్పర్యం: అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణు డిట్లా అన్నాడు. ఆ కర్టుడికి సాత్యకి అన్నింట సరితూగుతాడు. 

అంతేకాక, అతడి చక్రరక్షకులు అప్రమత్తంగా పూనికతో వేగంగా అతడిని సమీపించి తోడుపడ్డారు. కాబట్టి ఆ 

వైపు దిగులు నీవు పెట్టుకొనవద్దు.' 

వ.  తేరును సైంధవుని దెసకుం దరిమె; నప్పుడు శైనేయరాధేయుల పో రెల్లవారును వెజంగుపడి 
చూచుచుండి; రత్తెజింగు సంగరంబు సురాసుర గంధర్వుల యందునుం గలుగదు; విను; మట్లు పోరి 
యన్నారాయణానుజుండు. 281 

ప్రతిపదార్థం: తేరును సైంధవుని దెసకున్‌+తరిమెన్‌= సైంధవు డున్న దిక్కుకు తోలాడు; అప్పుడు శైనేయరాధేయుల పోరు= 

ఆ సమయంలో సాత్యకి కర్ణుల యుద్దం; ఎల్లవారును= అందరూ; వెజంయపడి= ఆశ్చర్యపడి; చూచుచున్‌+ఉండిరి= చూస్తూ 

ఉన్నారు; ఆ+తెజంగు సంగరంబు= ఆ విధమయిన యుద్దం; సుర+అసుర గంధర్వుల యందును= దేవతలూ, రాక్షసులూ, 

గంధర్వులలో కూడా; కలుగదు= ఉండదు; వినుము= వినవలసింది; అట్టు పోరి= ఆ విధంగా యుద్దం చేసి; ఆ+నారాయణ+అనుజుండు= 

ఆ నారాయణుడి తమ్ముడు (సాత్యకి). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 517 


తాత్సర్యం: (శ్రీకృష్ణుడు) తేరును సైంధవు డున్న (ప్రక్కకు తోలాడు. ఆ సమయంలో కర్ణ సాత్యకుల యుద్దం 
అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ విధమయిన యుద్దం దేవతలలోగాని, రాక్షసులలోగాని జరుగలేదు. 
ఆ విధంగా యుద్దంచేసి ఆ నారాయణుడి తమ్ముడు. 


కర్షుండు సాత్యకితో యుద్దంబు సేసి యోడిపోవుట (సం. 7-120) 


చ. నిరుపమశక్తిం గర్జుమెయి నెత్తురు వట్టుగ( జేసి సూతునిం 

దురగములన్‌ సిడంబు వెస(ద్రుంచి రథంబును నాతపత్రముం 

దర మిడి నుగ్గు సేసె వసుధావర! తమ్ములు రాజు. జూడ న 

ప్పరుషత సూచి చేయంగల పార్టివు లాతని( జుట్టుముట్టినన్‌. 282 
ప్రతిపదార్థం: వసుధావర!= ఓ రాజా!; నిరుపమ శక్తిన్‌= సాటిలేని బలంతో; కర్టుమెయిన్‌= కర్లుడి శరీరాన్ని; నెత్తురు వంట్ట గన్‌చేసి= 
రక్తం (ప్రవాహంగా చేసి; సూతునిన్‌= సారథిని; తురగములన్‌= గుర్రాలను; సిడంబు= కేతనమును; వెసన్‌+(త్రుంచి= శీఘ్రంగా 
ముక్కలు చేసి; రథంబును= తేరును; ఆతపత్రమున్‌= గొడుగును; తరమిడి= వరుసగా; నుగ్గు చేసెన్‌= పొడి చేశాడు; తమ్ములు= 
దుర్యోధనుడి తమ్ములును; రాజు= దుర్యోధనుడును; చూడన్‌= చూస్తుండగా; ఆ+పరుషతన్‌= ఆ కాఠిన్యాన్ని; చూచి= చూచి; 
చేయన్‌+కల పార్టివులు= చేవ గల (శక్తి ఉన్న) రాజులు; ఆతనిన్‌= అతడిని; చుట్టుముట్టినన్‌= చుట్టు క్రమ్ముకొనగా. 
తాత్సర్యం: ఓ రాజా! సాటిలేని బలంతో కర్షుడి ఒళ్ళంతా నెత్తురుమయంగా చేసి, అతడి సారథినీ, గుర్రాలనూ, 
కేతనాన్నీ త్వరగా త్రుంచివేసి - తేరునూ, గొడుగునూ వరుసగా, తమ్ములతో గూడా దుర్యోధనుడు చూడగా 
పొడిచేశాడు. ఆ వీరత్వాన్ని చూచి, శక్తిగల రాజులు సాత్యకిని చుట్టుముట్టగా. 


క. శరవేగము రథగమన । స్పురణ విచిత్రతయు మెబియ( బోరి యతం డ 
య్యరదములగములు సుడివడ(। దెరల మరల. బఅవంేసి దీపించె నృపా! 283 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! (కురురాజులు తన్ను చుట్టుకొనగా సాత్యకి) శరవేగము= బాణాలు వేయటంలో తొందర; 
రథ గమన స్ఫురణ= తేరుల వేగంగా పోయే ప్రకాశం; విచిత్రతయున్‌= చమత్కారం; మెజయన్‌= ప్రకాశించగా; పోరి= యుద్దంచేసి; 
అతండు= ఆ సాత్యకి; ఆ+అరదముల గములు= ఆ తేరులగుంపులు; సుడివడన్‌= కలతచెందగా; తెరలన్‌= తొలగిపోయేటట్టు; 
మరలన్‌= తిరిగి; పజవన్‌+చేసెన్‌= పరుగెత్తేటట్టుగా చేశాడు. 


తాత్పర్యం: ఓ రాజా! తనను చుట్టుకొన్న కురురాజుల మీద బాణాలు వేయటంలో వేగం, తేరులు వెళ్ళే వేగం 
తీరూ, చిత్రవిచిత్రమైన గతులూ ప్రకాశిస్తూ యుద్దంచేసి, ఆ సాత్యకి ఆ తేరుల గుంపును సుళ్ళు తిరిగి 
కలతపడేటట్టూ దూరంగా పోయేటట్లూ తిరిగి పరుగులెత్తేటట్టూ చేశాడు. 
క. అనుటయు ధృతరాష్తుండు గృ । ష్టుని రథమును రథ్యములను సూతుండు నగుటన్‌ 

శినివరునకు నుత్సాహం । బనూన మయి చూవె యంత యధికుం డయ్యెన్‌. 284 
ప్రతిపదార్థం: అనుటయున్‌= సంజయు డావిధంగా చెప్పగా; ధృతరాస్లుండు= ధృతరాష్ట్ర చక్రవర్తి కృష్ణుని= శ్రీకృష్ణుడి; రథమును= తేరునూ; 


రథ్యములును= గుర్రాలూ; సూతుండున్‌= సారథీ; అగుటన్‌= అయినందువలన; శినివరునకున్‌= సాత్యకికి; ఉత్సాహంబు+అనూనము+అయి= 
సంతోషం ఎక్కువయి; అంత అధికుండు+అయ్యెన్‌= అంత గొప్పవా డయ్యాడు (బలం కలవాడయ్యాడు; చూవె!= సుమా! 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సంజయుడితో ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు: “శ్రీకృష్ణుడి తేరూ, గు[ర్రాలూ, సూతుడూ అయినందువలన 
సాత్యకి ఉత్సాహంతో పాటు సాటిలేని బలంతో కూడి మేటి వీరుడయ్యాడు.' 


వ. అనిన విని సంజయుం డతని కిట్లను నట్టియెడ మున్ను దారకుండు దేరు దెచ్చుసంరంభంబు సూచి యది 
కృష్ణుని పనుపని యెటుంగని వాండగుటం గయ్యంబు గజిబిజిగా. దలంచుచు వాని పిన్నతమ్ముండు 
మేలిమి రథంబునం దగు తురంగంబులం బూన్గికొని వివిధాయుధంబు లమర్దికొని కేతనోద్భ్యోతితంబు 
సేసి యా రథంబు వచ్చిన జాడ నేతెంచి సన్నిహితుం డగుటయు, సాత్యకి సముచితంబుగా నయ్యరదం 
బెక్కి విక్రమాటోపంబు సూపుచుండ రథాంగధరుని సారథి రథసహితంబుగా నతనికడకు( జనియె; నీ 
కొడుకులు కర్టుం గల్పితరథోదీర్ణుం గావించి రనవుడు నాంబికేయుం 'డట్ల్లు కిరీటిం గలిసి భీముం దేమి 
సేసె నని యడిగిన. 285 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; సంజయుండు+అతనికిన్‌+ఇట్టు+అనున్‌= ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు; 
అట్టి ఎడన్‌= ఆ సమయంలో; మున్ను= ముందుగా; దారకుండు= దారకు డనే వాడు (ఆ కృష్ణుడి సారథి); తేరుతెచ్చు సంరంభంబు 
చూచి= తేరును తీసికొనివచ్చే తొందరను చూచి; అది= ఆ తేరు తీసికొని రావటం; కృష్ణుని పనుపు= శ్రీకృష్ణుడి ఉత్తర్వు; అని 
ఎణుంగని వాండు+అగుటన్‌= అని తెలియని వాడయినందున; వాని, పిన్నతమ్ముడు= అతడి చిన్న తమ్ముడు. కయ్యంబు= 
యుద్దము; గజిబిజికాన్‌; తలంచుచు; మేలిమి= ఉత్తమమైన రథంబునన్‌= రధమునందు; తగు తురంగంబులన్‌+పూన్నికొని= 
తగిన గుర్రాలను సిద్దం చేసికొని; వివిధ+ఆయుధంబులు+అమర్భికొని= నానా విధాలయిన ఆయుధాలను ఏర్పాటు చేసికొని; 
కేతన+ఉద్ద్యోతితంబు చేసి= జెండాను ఎగురవేసి; ఆ రథంబు వచ్చిన జాడన్‌+ఏతెంచి= ఆ తేరు వచ్చిన బాటనే వచ్చి; 
సన్నిహితుండు+అగుటయున్‌= దగ్గరగా వచ్చుటయు; సాత్యకి సముచితంబుగాన్‌= సాత్యకి తగినట్టుగా; ఆ+అరదంబు+ఎక్కి= 
ఆ తేరు నెక్కి; విక్రమ+ఆటోపంబు చూపుచుండన్‌= శౌర్యంయొక్క దర్పాన్ని చూపిస్తూ ఉండగా; రథాంగధరుని= శ్రీకృష్ణుడి 
యొక్క(చక్రధారియొక్క); సారథి= సూతుడు; రథసహితంబుగాన్‌= తేరుతోకూడా; అతని కడకున్‌+చనియెన్‌= సాతకి దగ్గరకు 
వెళ్ళాడు; నీ కొడుకులు= నీకుమారులు; కర్గున్‌+కల్సిత రథ+ఉదీర్జున్‌+కావించిరి= ఏర్పాటు చేసిన తేరుమీద కెక్కించారు; 
అనవుడున్‌= అనగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; అట్టు కిరీటిన్‌+కలిసి= ఆ విధంగా అర్జునుడిని కలసికొని; భీముం డేమి 
చేసెను?= భీము డేమి చేశాడు?; అని అడిగినన్‌= అని అడుగగా. 


తాత్సర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు: ఆ సమయంలో ముందుగా దారకుడు త్వర 
త్వరగా రథం తీసుకురావటాన్ని సాత్యకి చూచాడు. కాని, అది శ్రీకృష్ణుని ఆదేశం మేరకు తన సైన్యాం వస్తున్నదని 
తెలియక, అతని చిన్న తమ్ముడు తగిన గుర్రాలు కట్టి, జెండాను కూర్చి, వివిధ ఆయుదాలు అమర్చి సిద్దం చేసి 
తెచ్చిన ఉత్తమ రథాన్ని అధిరోహించి తన పరాక్రమాన్ని చూపుతూ ఉండగా అపుడు శ్రీకృష్ణుడి తేరును తోలుకొని 
సారథి అతడి దగ్గరకు వెళ్ళాడు. నీ కొడుకులు కర్ణుడికి తగిన తేరును సిద్దం చేసి దానిమీద కెక్కించారు.' అనగానే 
ధృతరాష్ట్రుడు అర్జునుడిని చేరి భీము డేమి చేశాడు?” అని అడుగగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ఆతనికి సంజయుం డిట్టు లనియె; 'గర్జు। చేత నవమానింతుం డయి చిన్న! బోయి 
పార్టుపాలికి నరిగియు( బలుకకుండె( । గినుక నెరియు మనంబుతో మనుజనాథ! 286 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ రాజా!; అతనికిన్‌= ఆ ధృతరాష్ట్రుడితో; సంజయుడు+ఇట్టులు+అనియెన్‌= సంజయుడితో 
ఈ విధంగా అన్నాడు; కర్గుచేతన్‌+ అవమానితుండు+అయి= కర్గుడిచేత అవమానపడి; చిన్న(బోయి= సిగ్గుపడి; పార్టుపాలికిన్‌= 
అర్జునుడి దగ్గరకు; అరిగియున్‌= వెళ్ళికూడా; కినుకన్‌= కోపంతో; ఎరియు= మండుతున్న; మనంబుతోన్‌= మనసుతో; 
పలుకకుండెన్‌= మాట్లాడకుండా ఉండిపోయాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 519 


తాత్సర్యం: ధృతరాష్ష్రుడితో సంజయు డిట్టా అన్నాడు: 'కర్షుడిచేత ఆ విధంగా అవమానించబడి (భీముడు) 
సిగ్గుతో అర్జునుడి యొద్దకు చేరికూడా కోపంతో మండే మనసుతో ఏమీ మాట్టాడకుండా ఉండిపోయాడు. 


వ. పదంపడి త న్నాసూతపుత్రుండు పలికిన పలుకు లా ఫల్గునుతో నుగ్గడించి 'వానిం దొడరి, యే నెల్లభంగులం 
బరిమార్తు ననిన నాతం 'డవి నా చెవి సోంక నాడుట నన్ను. బలుకుట గాక నీకుం బని యేమి నీ వటుండు” 
మని పలికి రాధేయు రథంబున కభిముఖుం డై. 287 


ప్రతిపదార్థం: పదంపడి= ఆ మీద; తన్నున్‌= తనను (భీముడిని); ఆ సూతపుత్రుండు= ఆ కర్ణుడు; పలికిన పలుకులు= మాటాడిన 
మాటలు(అవమానకరమైన మాటలు); ఆ ఫల్లునుతోన్‌= ఆ అర్జునుడితో; ఉగ్గడించి= చెప్పి; వానిన్‌+తొడరి= ఆ కర్ణుడిని ఎదుర్కొని; 
ఏ నెల్లభంగులన్‌= నేనన్ని విధాలా; పరిమార్తున్‌= చంపుతాను; అనినన్‌= అనగా; ఆతండు= ఆ అర్జునుడు; అవి= ఆ మాటలు; నా 
చెవి సోకన్‌+ఆడుట= నా చెవికి వినబడేట్లుగా చెప్పటం; నన్నున్‌+పలుకుట గాక= నన్నే అనటంకాక; నీకున్‌+పని ఏల?= నీ కెందుకు 
(ఆ మాటలు నన్నే అన్నవి వాటికి బదులు నే నిస్తాను. నీకెందుకు? - అని అంటున్నాడు); నీవు+అటు+ఉండుము= నీవట్లా ఉండుము 
(నీవు మాటాడవద్దు); అని పలికి= అని చెప్పి; రాధేయు రథంబునకున్‌= కర్ణుడి తేరునకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నిలిచి. 


తాత్పర్యం: తరువాత భీముడు అర్జునుడితో కర్షుడు తన్నాడిన మాటలన్నీ చెప్పి, అతడినెదుర్కొని అన్నివిధాల 
హతమారుస్తా నన్నాడు. అందు కర్టునుడు ఆ మాటలు నా చెవిని వేయటం వలన అవి నన్ను అన్నట్లే, నీకెందుకు? 
అతడికి బదులు నే నిస్తాను. నీ వూరకుండుము' అని కర్గుడి తేరున కెదురుగా పోయి (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  'ఏమిర కర్ణ! భీము నటులేటికి. దిట్టి; తతండు దోల సి 
గ్లేమియు లేక పాటునెడ నెవ్వరు దిట్టిరి నిన్ను గెలు సం 
గ్రామములోన( దప్పిదము గల్గిన యంతన యింతగర్వ మే 
లా? మును ని న్నెబుంగమె? చలంబున సాత్యకి యిప్పు గెల్వ(డే? 288 


ప్రతిపదార్థం: ఏమిర కర్ల!= ఏరా కర్ణా!?; భీమున్‌+అటులు+ఏటికిన్‌ తిట్టితి(వి)= భీముడిని ఆ విధంగా (అవమానకరంగా) ఎందుకు 
తిట్టావు?; అతండు= ఆ భీముడు; తోలన్‌= తరుమగా; సిగ్గు+ఏమియు లేక= ఎంతమాత్రం సిగ్గు లేక; పాణున్‌+ఎడన్‌= పరుగెత్తిన సమయంలో; 
నిన్నున్‌+ఎవ్వరు తిట్టిరి?= నిన్నెవరు తిట్టారు?(అవమానించారు?); సంగ్రామములోనన్‌= యుద్దంలో; గెల్పు= జయం; తప్పిదము కల్గినన్‌= 
ల ల ఠా "షై 
తప్పిపోతే; అంతన్‌+అ= అంతలోనే; ఇంత గర్భము+ఏలా?= ఇంత గర్వమెందుకు?; మును= ఇంతకుముందు; నిన్నున్‌+ ఎణుంగమె?= 
నీ సంగతి తెలియనిదా?; చలంబునన్‌= పట్టుదలతో; ఇస్ట= ఈసమయాన; సాత్యకి= సాత్యకి (నిన్ను); గెల్వడే?= జయించలేదా? 


తాత్సర్యం: “ఏరా కర్ణా! భీముడిని ఆ విధంగా ఎందుకు తిట్టావు? అతడు తరిమినపుడు సిగ్గు లేక పరుగెత్తావే! 


అపుడు ని న్నైవరయినా తిట్టారా? యుద్దంలో ఓటమి తప్పా? ఇంత గర్వ మెందుకురా! ఇంతకు ముందు నీ 
గురించి తెలియదా? ఇపుడు సాత్యకి నిన్ను గెలువలేదా? 


క. గెలుపును నోటమియును నని(। గలుగవె? యెడపెట్టి యెట్టిఘనులకు నిమైైం 
బలుకుదురే తగువారిం । దులువా! నీకులము గుణము. దో(చెం బ్రజకున్‌. 289 


ప్రతిపదార్థం: తులువా!= తుంటరీ!; అనిన్‌= యుద్దంలో; గెలుపును ఓటమియును= జయాపజయాలు; కలుగవె?= కలుగవా?; 
ఎడ పెట్టి= తొలగించి; ఎట్టి ఘనులకున్‌= ఎంత గొప్పవారైనా; తగువారిన్‌= సాటివారిని; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
పలుకుదురే?= మాటాడుదురా?; నీ కులము= నీ వంశమూ; గుణమున్‌= గుణమూ; (ప్రజకున్‌+తో(చెన్‌= జనులకు కూడా తెలుసు. 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: యుద్దంలో ఎంత గొప్పవారికైనా గెలుపోటములు కలుగవా? ఈ వాస్తవాన్ని మరచి ఈ విధంగా 
సాటివారిని మాట్లాడతారా? ఓ తుంటరీ! నీ కులము, గుణం సామాన్య ప్రజలకు కూడా తెలిసివచ్చిందిరా! 


వ. ఇంత వట్టును వెలారింతు నీ మాటలు మటబవకుండు; మిదియునుం గాక నాయసన్నిధిన ధర్మంబున 
నభిమన్యుని విల్లు దునిమితివి; దానికి నీవు గనుంగొనుచుండ ధర్మప్రకారంబున వృషసేనుని తల దునుము 
దు; మటియు నీతోడంగూడ నప్పు డప్పాపం బాచరించిన వారిని నిన్ను నెట్లు సేసెదనో యటుచూడు' మని 
పలికితటిమిన మన సైన్యంబు లజిముటి న తనిపై(గవిసినదత్సమరవిహారంబు దారుణం బయ్యె; మిహిరుండును 
మందరశ్మి యగుచు వచ్చె; నా సమయంబున సుయోధనుండు రాధేయున కి ట్లనియె. 290 


ప్రతిపదార్థం: ఇంతవట్టును= ఇంతమా(త్రం; వెలారింతును= చెపుతాను; ఈ మాటలు= ఈ పలుకులు; మజవక+ఉండుము= 
మరచిపోవద్దు; ఇదియునున్‌+కాక= ఇది మాత్రమే కాదు; నా+అసన్నిధిని= నేను దగ్గర లేనపుడు; అధర్మంబునన్‌= ధర్మానికి 
వ్యతిరేకంగా; అభిమన్యుని విల్లు తునిమితివి= అభిమన్యుడి విల్లు (త్రుంచావు; దానికిన్‌= ఆ పనికై; నీవు కనుంగొనుచుండన్‌= 
నీవు చూస్తూ ఉండగా; ధర్మప్రకారంబునన్‌= ధర్మమార్గంలో (అనగా మోసమునగాక); వృషసేను తల తునుముదున్‌= వృషసేనుడి 
తలను (త్రుంచుతాను; మజియున్‌ నీతోడన్‌కూడన్‌= ఇంకా నీతో కలసి; అప్పుడు= ఆ సమయాన; ఆ+పాపంబు+ఆచరించిన 
వారిని= ఆ దోషం చేసిన వారినీ; నిన్నున్‌= నిన్ను కూడా; ఎట్టు చేసెదనో= ఏ విధంగా చేస్తానో; అటు చూడుము అని పలికి= 
ఆ విధంగా చూడుమని చెప్పి; తజిమినన్‌= తరుమగా; మనసైన్యంబులు= మనసేనలు; అజీముజిన్‌= తొందరగా; అతనిపైన్‌= 
అతడిమీద; కవిసినన్‌= (క్రమ్ముకోగా; తద్‌+సమరవిహారంబు= ఆ యుద్ధగతి; దారుణ ప్రకారంబు+అయ్యెన్‌= భయంకరమైనది; 
మిహిరుండును= సూర్యుడుకూడా; మందరశ్మి అగుచున్‌ వచ్చెన్‌= కాంతిహీనుడుగా అయ్యాడు; ఆ సమయంబునన్‌= ఆ వేళలో; 
సుయోధనుండు= దుర్యోధనుడు; రాధేయునకున్‌+*ఇట్టు+అనియెన్‌= కర్షుడితో ఇట్టాఅన్నాడు: 

తాత్పర్యం: నే నంతమా(త్రం చెపుతాను. ఈ మాటలు మరచిపోవద్దు. ఇంతే కాదు - నేను లేనపుడు అధర్మంగా, 
న్యాయానికి వ్యతిరేకంగా అభిమన్యుడి విల్లు త్రుంచావు. దానికై నీవు చూస్తూ ఉండగానే ధర్మపద్దతిలో వృషసేనుడి 
తలను (త్రుంచుతాను. ఇంకా నీతో కలసి ఆ అన్యాయం చేసిన వారి నేవిధంగా చేస్తానో చూడుము” అంటూ 
తరుమగా, మనసేనలు తొందరగా అతడిని క్రమ్ముకోగా ఆ యుద్దగతి చాలా భయంకరంగా మారింది. సూర్యుడు 
కూడా కాంతిహీను డయ్యాడు. అపుడు దుర్యోధనుడు కర్షుడితో ఈ విధంగా అన్నాడు: 


విశేషం: అర్జునుడు కర్గుడితో నేను లేనప్పుడు నా బిడ్డ డయిన అభిమన్యుడిని నీవూ, మరికొందరూ అధర్మంగా చంపారు. నీవు, 
వారూ చూస్తూ ఉండగా ధర్మపద్దతితో నీ కొడుకయిన వృషసేనుడిని నేను తల (త్రుంచుతాను. దానికి నీ వేమి చేయగలవు?'అని 
హెచ్చరించాడు. 


సీ. _“శైనేయు(డును భీమసేనుండు నిరుదెస । రా నర్గును(డు సింధురాజు దెసకు 


నేడ్తెజం దటిమెడు నింక నొక్కించుక । ప్రొద్దా(గి పెనంగినం బ్రొద్దు దాను 
నస్తమించెడును నీయట్టి జోదునకు శ । ల్యుండును గురునందనుండు. గృపు(డు 
దుశ్శాసను(డు నేను దోడ్పడ నతనికిం। జేయార్పవచ్చునె? చేటుకాల 


ఆ. _ మైనం బ్రతిన వట్టె నంతియ తనతోడి । వార సోదరులును వీరు సనిన 
నేల యెల్ల మనమ యేలుద మిత్తటి |; నలవు( జలము జూపవలయు నీవు.” 291 


ప్రతిపదార్థం: శ్రేయుండును= సాత్యకీ; భీమసేనుండును= భీముడూ; ఇరుదెస రాన్‌= రెండు ప్రక్కల రాగా (చక్రరక్షకులవలె రాగా); 
అర్జ్హునుండు= అర్జునుడు; సింధురాజుదెసకున్‌= సైంధవుడి దిక్కునకు; ఏడ్తెజన్‌+త టీమెడు= విజృంభణంతో తరుముతున్నాడు; ఇంకన్‌ 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 521 


ఒక్కించుక ప్రొద్దు= ఇంక కొంతసేపు; ఆంగి పెనంగినన్‌= నిలిపి యుద్దంచేస్తే; ప్రొద్దు తాను= సూర్యుడు తానుకూడా; అస్తమించెడును= 
అస్తమిస్తాడు; నీ అట్టి జోదునకున్‌= నీవంటి వీరుడికి; శల్యుండును, గురునందనుండు, కృపుండు, దుశ్ళాసనుండు, నేను తోడ్పడన్‌= 
శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుళ్ళాసనుడూ, నేనూ తోడు కాగా; చేయార్చవచ్చునె?= చేయి కదల్బ సాధ్యమా?; చేటుకాలమైనన్‌ 
ప్రతిన పట్టెన్‌= (తనకు) చెడిపోయే కాలం కాగా శపథం చేశాడు; అంతియ= అంతమాత్రమే; తనతోడి వార సోదరులును= తన 
బంధువులు, సోదరులు; వీరు+చనినన్‌= వీరంతా పోగా; నేల ఎల్లన్‌= రాజ్యమంతటినీ; మనము+అ ఏలుదము= మనమే పాలిద్దాం; 
ఈ+తటణిన్‌= ఈ సమయంలో; అలవున్‌= బలమూ; చలమున్‌= పట్టుదలా; నీవు చూపవలయున్‌= నీవు చూపించవలెను. 


తాత్సర్యం: 'సాత్యకీ, భీమసేనుడూ రెండు ప్రక్కల రాగా అర్జునుడు సైంధవు డున్న దిక్కునకు విజృంభణంతో సేనను 
తరుముతున్నాడు. ఇంక కొంత సేపు అతడిని ఆపగలమేని సూర్యు డస్తమిస్తాడు. నీవంటి వీరుడికి శల్యుడూ, అశ్వత్థామా, 
కృపాచార్యుడూ, దుశ్చాసనుడూ, నేనూ తోడుకాగా అతడికి చేయి కదిలించటం సాధ్యమా! పోగాలం వచ్చి వా డటువంటి 
ప్రతిజ్ఞ చేశాడు. వీడితోకూడా వాడి సోదరులు కూడ పోయే వారే. వీరి అనంతరం రాజ్యమంతా మనమే ఏలుదాం. 
ఈ సమయంలో నీవు ఉపాయమూ, పట్టుదలా చూపించవలయును” (అని దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు). 


వ. అనిన సూతనందనుం డమ్మానవపతి నాలోకించి. 292 
తాత్సర్యం: అనగా కరు డారాజును (దుర్యోధనుడిని) చూచి. 


చ. “అనిలతనూజు బాణముల నంగము లెల్లను జాల నొచ్చి నై 
నను నను మీటి వచ్చునె? రణంబునం గ్రీడికి మేదినీశు మ 
న్నన గల మేటిబంటు ప్రధనంబున నింతలు సేయ కున్న నొ 
ప్పునె? యనిం బేర్చువా. డ నట భూవర! దైవమ నేర్లు' నావుడున్‌. 293 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! (దుర్యోధనా!); అనిల తనూజు బాణములన్‌= భీముడి బాణాలతో; అంగములు+ఎల్లను= 
అవయవాలన్నీ; చాల నొచ్చెన్‌= మిక్కిలి బాధ చెందినవి; ఐనను= అయినప్పటికినీ; క్రీడికిన్‌= అర్జునుడికి; రణంబునన్‌= యుద్దంలో; 
ననున్‌ మీఅవచ్చునె?= నన్నతిశయింపవచ్చునా?; (నన్నుమీరవచ్చునా); మేదినీశు= రాజుయొక్క; మన్నన కల మేటిబంటు= ఆదరంగల 
గొప్ప వీరుడు; ప్రథనంబునన్‌= యుద్దంలో; ఇంతలు చేయకున్నన్‌= ఈ మాత్రం చేయనట్లయితే; అటన్‌= అక్కడ; ఒప్పునె?= తగునా?; 
అనిన్‌= యుద్దంలో; పేర్చువాండన్‌= విజృంభించేవాడిని; దైవము+అ నేర్చు= దేవుడికే తెలియును; నావుడున్‌= అనగా. 


తాత్సర్యం: ' భీముడి బాణాల తాకిడికి నా ఒడలంతా నొచ్చి ఉన్నది. అంతమాత్రాన అర్జునుడు యుద్దంలో 
నన్ను మీరగలడా? రాజుగారి ఆదరమున్న మేటిబంటును. ఈ మాత్రం కూడా యుద్దం నేను చేయకుండటం 
ధర్మమా? యుద్దంలో విజృంభిస్తాను. ఆ మీద దైవ మున్నాడు.' అని కర్ణుడు తన రాజభక్తిని చాటుకొన్నాడు. 
అతడి మాటలు విని (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. ఆతండు ప్రీతుం డయ్యె; నయ్యవసరంబున భీమ సాత్యకి సహాయుం డగు నా సవ్యసాచి గాడు తోడు గల 
యగ్నిదేవుండునుం బోలె దేజరిల్లె; భల్లాది బాణంబులు నీ బలంబులపై నిగిడింప( జతురంగంబుల 
యవయవంబులు( జామర చ్చత్రకేతుక శకలంబులు( గోదండ గదాదండాది హేతిఖండంబులు. గీడ్పెరసి 
పాలు నెత్తురుటేటుల( దెట్టువలు గట్టె; నట్టియెడ దుర్యోధన కర్ణవృషసేన శల్య కృపాశ్వత్థామలు గడంగి 
తమతోడన తటుము జయద్రథుం బిటిందికి( ద్రోచికొని ప్రొద్దులావునం జేవయెక్కి యక్కిరీటిం దా(కి 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


తీవ్రశరంబులు పరంగించిన నవి యతం డొక్కొక్కటిం బెక్కుతునియలు సేయం దథిమి యందటు నొక్కున్ముడి 
యొక్కొక్కరుండు పె క్కృమ్ము లమ్మధుసూదన ధనంజయ తనువులం బజపిన నన్నరుం డుటిక యొక్కొక్కరినిం 
బెక్కు నారాచంబుల స్రుక్కించి. 294 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ దుర్యోధనుడు; ప్రీతుండు+అయ్యెన్‌= సంతోషించాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; 
భీమ సాత్యకి సహాయుండు+అగు= భీమసాత్యకుల తోడు కలవా డయిన; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; గాడ్పుతోడు కల= 
గాలి సహాయంగా ఉన్న; అగ్నిదేవుండునున్‌+పోలెన్‌= అగ్నిదేవుడి మాదిరిగా; తేజరిల్లైన్‌= వెలిగాడు; భల్చాది బాణంబులు= బల్లెములు 
మొదలయిన బాణాలను; నీ బలంబులపైన్‌ నిగిడింపన్‌= నీ సేనలమీద వేయగా; చతురంగంబుల= నాలుగు విధాలయిన (రథ, 
గజ, తురగ, పదాతుల) సైన్యముల; అవయవంబులు= శరీరంలోని భాగాలు; చామర+ఛ[త్ర, కేతు, శకలంబులు= (రాచరికమును 
చాటే) వింజామరాలు, గొడుగులు, పతాకాలు - వీటి ముక్కలు; కోదండ= విండ్డు; గదా= గదలు; దండ+ఆది= కర్రలు మొదలైన; 
హేతి= ఆయుధాల యొక్క; ఖండంబులు= ముక్కలు; కీడ్సెరసి= చెడిపోయి; పాణు= ప్రవహిస్తున్న; నెత్తురు+ఏణులన్‌= రక్త 
ప్రవాహాలలో; తెట్టువలుకట్టెన్‌= గుంపులుగా గుట్టలయినవి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన కర్ణ వృషసేన శల్య 
కృప+అశృత్తామలు= వీరందరునూ;కడంగి= పూనుకొని; తమతోడన తణుము= తమతో కలిసి తరుముతూ ఉన్న; 
జయదద్రథున్‌+పిటిందికిన్‌ త్రోచికొని= సైంధవుడిని తమవెనుకకు (త్రోసికొని; ప్రొద్దులావునన్‌= (ప్రొద్దు అధికం అయినందు వలన; 
చేవ ఎక్కి= ధైర్యం ఎక్కువై; ఆ+కిరీటిన్‌+తాంకి= ఆ అర్జునుడిని ఎదుర్కొని; తీవ్రశరంబులు= వాడి బాణాలు వేయగా; అవి= 
ఆ బాణాలను; అతండు= అర్జునుడు; ఒక్కొక్కటిం= ఒక్కొక్కదానిని; పెక్కుతునియలు చేయన్‌= అనేకములైన ముక్కలు 
చేయగా; తటీమి= తరుముకొని; అందజున్‌= ఆ వీరులందరును; ఒక్కుమ్మడి= ఒక గుంపుగా; ఒక్కొక్కరుండు= ఒక డొక్కడే; 
పెక్కు+అమ్ములు= అనేక బాణాలను; ఆ+మధుసూదన, ధనంజయ తనువులన్‌= ఆ శ్రీకృష్ణార్ణునుల శరీరాలలో;పజపినన్‌= 
వ్యాపింపజేయగా (చొప్పించగా); ఆ+నరుండు= ఆ అర్జునుడు; ఉజిక= లెక్కించక; ఒక్కొక్కరిని= ఒకరొకరిని; పెక్కు 
నారాచంబులన్‌= అనేకము లయిన వాడి బాణాలతో; (స్రుక్కించి= మూర్చిల్లజేసి. 


తాత్పర్యం: ఆ దుర్యోధనుడు సంతోషించాడు. భీముడు, సాత్యకి తోడు రాగా అర్జునుడు, గాలి తోడైన అగ్నిదేవుడి 
మాదిరిగా వెలుగుతూ, బల్లెములు, బాణాలూ నీ సేనమీద గుప్పించగా,చతురంగ అవయవాలు చామరమునూ 
గొడుగునూ పతాకాలనూ ముక్కలు, విండ్లూ గదలూ మొదలైన ఆయుధాలు ముక్కలు సొగసు బాసి నెత్తురుటేరుల 
(ప్రవాహంలో కుప్పలు గట్టి తేలాడయి. దుర్యోధనుడు కర్లవృషసేన శల్య కృపాశ్యత్తామలు పూనికతో తమతోకూడా 
శత్రు సైన్యాల తరుముకొని వచ్చే సైంధవుడిని వెనుకకు నెట్టి, (ప్రొద్దు ఎక్కువ కావటం వల్ల ధైర్యం ఎక్కువై 
ఆ అర్జునుడిని ఎదుర్కొని వాడి బాణాలు వేశారు. వాటిని ఆత డొక్కొక్క దానిని ముక్కలు చేశాడు. అందరూ 
గుంపుగా ఒకేమారు విడిగా ఒక్కొక్కడు అనేక బాణాలు ఆ కృష్ణార్ణునుల శరీరాలలో (గ్రుచ్చుకొనేటట్టువేశారు. 
ఆ అర్జునుడు లెక్కసేయక, ఒక్కొక్కరిని పెక్కు వాడి బాణాలతో మూర్చిల్లజేశాడు. 


కరార్తునుల ద్వంద్వ యుదము (సం.7-120) 
జ ఠా 


క, సింధుపతిదెసకు మదవ । త్సింధురగతి( గవియం జూచి థీరోద్దతిం గో 
పాంధమతి నడ్డపడియె వ। సుంధర గ్రక్కదల సూతసూనుం డధిపా! 295 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; సింధుపతి దెసకున్‌= సింధుదేశపు రాజుదిక్కుకు (సైంధవుడి దిక్కుకు); మదవత్‌+సింధురగతిన్‌= 
మదపుటేనుగు మాదిరిగా; కవియన్‌+చూచి= (క్రము కొన చూచి; ధీరోద్దతిన్‌= ధైర్యాతిశయంతో; కోప+అంధమతిన్‌= కోపం వలన 
గ్రుడ్డిదైన మనస్సుతో; వసుంధర భూమి; [గ్రక్కదలన్‌= అదరగా; సూతసూనుండు= కర్షుడు; అడ్డపడియెన్‌= అడ్డంగా వచ్చాడు. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 523 


తాత్సర్యం: ఓ రాజా! (ధృతరాష్టా!) సైంధవు డున్న దిక్కునకు మదపుటేనుగువలె అర్జునుడు దూకగా చూచి, 
దర్సాతిశయంతో, కోపం పెల్టుబుకగా (గ్రుడ్డిదైనమనస్సుతో భూమి అదరగా కర్టు డడ్డుపడ్డాడు. 


వ. అప్పుడు. 296 
తాత్సర్యం: ఆ సమయంలో. 


ఆ. పదియు నేను నిశిత బాణంబు లర్జును€ । డనిలనందనుండు శినివరుండు 
మూండు మూండు మెటుంగు వాండి తూపులు మేను । గాడ నేయ నొచ్చి కర్ణుం డలిగి. 297 


ప్రతిపదార్థం: పదియునేను= పదునైదు; నిశిత బాణంబులు= వాడిబాణాలు; అర్జును(డు= అర్షునుడును; అనిలనందనుండు= 

భీముడు; శినివరుండు= సాతి; మూ(డు మూండు= మూడేసి; మెటు(గు వాండితూపులన్‌= మెరిసే వాడిబాణాలను; మేను కా(డన్‌= 
ఛీ 

ఒంటిలో నాటుకొనేటట్టు; ఏయన్‌= కొట్టగా; నొచ్చి= బాధపడి; కర్షుడు+అలిగి= కర్టుడు కోపించి. 


తాత్సర్యం: పదిహేను వాడి బాణాలు అర్షునుడును, భీమ సాత్యకులు మూడేసి వాడి బాణాలు ఒంటిలో 
(గ్రుచ్చుకొనేటట్టు వేయగా, కర్టుడు కోపించి. 


క అటువది యటువదియమ్ముల । నెటికులు నోనాడ నేసి నిలిపి తన రయం 
బెటింగించె మువ్వురకు న । త్తెఅ గద్భుతరసమువెల్లి. దేల్చై జనములన్‌. 298 


ప్రతిపదార్థం: అయటువది+అయువది అమ్ములన్‌= అరవై అరవైగా బాణాలతో; నెజంకులు నోనాడన్‌= మర్మాలు నొవ్వగా; ఏసి= 
కొట్టి; నిలిపి= ఆపి; మువ్వురకున్‌= అర్జున, భీమ, సాత్యకులు ముగ్గురికి; తన రయంబు= తనవేగమును(బాణాలు వేయుటలోని 
వేగమును); ఎజింగించెన్‌= తెలిపాడు; ఆ+తెజంగు= ఆ పద్దతి; జనములన్‌= చూచే జనాలను; అద్భుతరసము= ఆశ్చర్య రసం; 
వెల్లిన్‌+తేల్చెన్‌= వెల్లువలో తేల్చింది. 


తాత్సర్యం: (కర్ణుడు) అరువది అరువది బాణాలతో ఆయువు పట్టునొచ్చేటట్టుకొట్టి, తన వేగాన్ని తెలియజేశాడు. 
అది చూచేవారి నంతా అద్భుతరస ప్రవాహంలో ముంచింది. 


ఆ. నరుండు నూటు తీవ్రశరముల నయ్యోధ । వరుని తనువు రక్తవారి( దోంప 
నాతం దట్టి నూటు లై దడరించె న । వ్వేగమునకు రోష వివశు( డగుచు. 299 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; నూజు తీ(వ్రశరములన్‌= నూయి వాడి బాణాలతో; ఆ+యోధవరుని తనువు= ఆ వీరవరుని 
ఒడలు;రక్తవారిన్‌+తో(పన్‌= నెత్తుటిలో కానరాగా; ఆతండు= ఆ కర్షుడు; అట్టి నూజులు= ఆ విధమైన నూరులు; 
ఐదు+అడరించెన్‌= అయిదింటిని వేశాడు (అనగా అయిదు నూరు బాణాలను వేశాడు); ఆ+వేగమునకున్‌= ఆ తీవ్రతకు; 
రోషవివశు(డు+అగుచున్‌= కోపంతో పరవశుడౌతూ. 


తాత్సర్యం: అర్జునుడు నూరు వాడి బాణాలతో కొట్టి, ఆ వీరశ్రేష్టుడి శరీరాన్ని నెత్తుటితో తడిసి కనుపించేటట్టుగా 
చేశాడు. ఆ కర్గుడు అటువంటివి అయిదు నూర్ల బాణాలను వేశాడు. ఆ వేగానికి అర్జునుడు కోపంతో వివశుడవుతూ. 


క. ఆ విజయుండు గర్జుని విలు । వావిరి( దునుమాడి విపుల వక్షము నవ బా 
ణావిద్దము సేసి యతని । జీవము గొనునట్టి ఘన విశిఖ మేసె వడిన్‌. 300 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ విజయు(డు= ఆ అర్జునుడు; కర్గుని విలు= కర్ణుడి వింటిని; వావిరి= వెంటనే; తునుమాడి= (త్రుంచివేసి; 
విపుల వక్షము= వెడద అయిన గుండెను; నవబాణ= తొమ్మిది బాణాలతో; ఆవిద్దము చేసి= తొలిచి; అతని= ఆ కర్గుడి; జీవము 
కొనునట్టి= ప్రాణం తీసేటటువంటి; ఘనవిశిఖము= గొప్ప బాణాన్ని; వడిన్‌= త్వరగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: ఆ అర్జునుడు వేగంగా కర్ణుడి విల్లు తుంచివేశాడు. తొమ్మిది బాణాలతో విశాలమయిన అతడి 
గుండెను తొలిచాడు. ఆతడి ప్రాణాలను తోడే వాడిబాణంతో కొట్టాడు. 


వ. అది అర్ధచంద్ర సాయకంబున నశ్వత్థామ త్రుంచె; నంతం గాంచన భాసితంబగు శరాసనంబు గొని రాధేయుండు 
రయంబునం దీవ్రశరంబులు వర(గింప నర్జును(డు 'నిలునిలు కర్ణ! యర్జును నెటుంగవే?యనుచు ననేక 
చండకాండంబులం గప్పిన గర్జుండు 'నిలునిలు మర్దున! కర్టు నెబింగవే” యనుచు నతని బహుపటు 
ప్రదరంబులం బొదివె; న ట్లయ్యిరువురు నొండొరుల కద్భశ్యమూర్తులై సుర లగ్గింపంబోరుచుండం గౌరవపతి 
తన వారి నెలుంగెత్తి కర్ణునకు( దోడ్పడుం డని పనిచె; నక్కొలందికిం గిరీటి కోపాటోపంబున. 301 


ప్రతిపదార్థం: అది= ఆ బాణమును; అర్హచంద్ర సాయకంబునన్‌= అర్హచంద్రాకారంలో ఉన్న బాణంతో; అశ్చత్హామ (త్రుంచెన్‌= 
అశ్యృత్తామ (త్రుంచివేశాడు; అంతన్‌= ఆ మీదట; కాంచన భాసితంబు+అగు= బంగారు వన్నె గల; శరాసనంబుకొని= విల్లును 
తీసికొని; రాధేయుండు= కర్గుడు; రయంబునన్‌= వేగంగా; తీవ్రశరంబులు పరంగింపన్‌= వాడి బాణాలు వేయగా; అర్జ్హునుండు= 
అర్షునుడు; నిలు నిలు కర్ల!= ఆగు మాగుము కర్ల!; అర్జునున్‌+ఎణుంగవే?= అర్జునుడిని తెలియవా?; అనుచున్‌= అంటూ; 
అనేక చండ కాండంబులన్‌ కప్పినన్‌= మిక్కిలి తీవ్రమైన బాణాలతో కప్పగా; కర్టుండు= కర్షుడు; నిలు నిలుము+అర్జ్హున!= 
ఓ అర్జునా! ఆగుమాగుము; కర్లున్‌+ఎణుంగవే?= కర్గుడిని తెలియవా?; అనుచున్‌= అంటూ; అతనిన్‌= ఆ అర్జునుడిని; పటు= 
తీవ్రమైన; ప్రదరంబులన్‌= బాణాలతో; పొదివెన్‌= కప్పాడు; అట్లు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా ఆ ఇద్దరూ; ఒండొరులకున్‌= 
ఒకరికొకరు; అదృశ్యమూర్తులు+ఐ= కానరాకుండా; సురలు+అగ్గింపన్‌= దేవతలు కీర్తించగా; పోరుచుండన్‌= యుద్దం 
చేస్తుండగా; కౌరవపతి= దుర్యోధనుడు; తనవారిన్‌= తన సైనికులను; ఎలుంగు+ఎత్తి= పెద్ద గొంతుతో; 
కర్టునకున్‌+తోడ్సడుండు+అని పనిచెన్‌= సహాయపడండని పంపాడు; ఆ+కొలందికిన్‌= ఆ పరిమితికి; కిరీటి= అర్జునుడు; 
కోప+ఆటోపంబునన్‌= కోపంతోడి విజృంభణంతో. 


తాత్పర్యం: ఆ (అర్జునుడి) బాణాన్ని అశ్వత్భామ అర్హచంద్రాకారం గల బాణంతో త్రుంచాడు. ఆ మీద బంగారురంగు 
విల్లు తీసికొని కర్టుడు వేగంగా వాడి బాణాలను వేయగా, అర్జునుడు 'కర్ణా! ఆగాగు" మంటూ 'అర్జును నెరుంగవా?' 
అని తీవ్రబాణాలు వేసి కప్పాడు. దానికి కర్టుడు “అర్జునా! నిలునిలు'మంటూ, 'కర్షుడిని గూర్చి నీకు తెలియదా?” 
అంటూ తీవ్రమయిన బాణాలతో అర్జునుడిని కప్పాడు. ఒకరి కొకరు అగుపడకుండా ఆ ఇద్దరూ చేసే యుద్దం 
దేవతలు పొగడే విధంగా సాగింది. అపుడు దుర్యోధనుడు తన సైనికులను ఎలుగెత్తి పిలుస్తూ కర్టుడికి 
తోడ్పడవలసిందిగా పంపాడు. ఆ పనికి అర్జునుడు కోపాటోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 

మ. తురగవ్రాతముం గూల్చి, సూతు తనువుం దున్నాడి, విద్వేషి భీ 

కర నారాచపరంపరానిహతి నంగం బార్తి నొందింప నా 


తురు( డై కర్ణుడు దర్పహీను( డగుడున్‌ ద్రోణాత్మజుం డెయ్డి యా 
త్మరథస్థుండుగం జేసి యేసె విజయున్‌ మద్రేశుండుం దోడ్పడన్‌. 302 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 525 


ప్రతిపదార్దం: (అర్జునుడు కోపాటోపంతో) తురగవ్రాతమున్‌+కూల్చి= (కర్ణుడి) గుర్రాలను పడగొట్టి; సూతు తనువున్‌+తున్మాడి= 
సారథి శరీరాన్ని (త్రుంచి; విద్వేషిన్‌= శత్రువును (కర్గుడిని); భీకర= భయంకరమైన; నారాచపరంపరా నిహతిన్‌= వాడి బాణాల 
మొత్తంతో కొట్టటంచేత; అంగంబు= ఒడలిని; ఆర్తిన్‌+ఒందింపన్‌= బాధపెట్టగా; ఆతురుండు+ఐ కర్షుండు= బాధపడినవాడై కర్షుడు; 
దర్పహీను(డు+అగుడున్‌= గర్భాన్ని పోగొట్టుకొన్నవాడు కాగా; ద్రోణ+ఆత్మజుండు= అశ్వత్థామ; ఎయ్టి= సహాయపడి (ఆదుకొని); 
ఆత్మరథస్థుండుగన్‌+చేసి= తన రథంమీద ఉండేటట్టుగా చేసి; మ(ద్ర+-ఈశుండున్‌ తోడ్పడన్‌= శల్యుడు కూడా తోడ్పడగా; 
విజయున్‌= అర్జునుడిని; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: కర్షుడి గుర్రాలను పడగొట్టి, సారథిని చంపి, భయంకరమైన బాణాలతో మోది, శరీరాన్ని బాధపెట్టగా 
గర్వహీనుడై కర్షుడు బాధపడ్డాడు. అపు డశ్వత్థామ ఆదుకొని, తన రథం మీదకి ఎక్కించుకొని, శల్యుడు 
సహాయపడగా అర్జునుడిని బాణాలతో కొట్టాడు. 
తే. _కృపుండు వృషసేనుండును వారికెడన కూడి । పార్టు తనువున దూపులు వటిపి; రట్లు 

పొదువు నలువుర పిటు(దను బొంచి సింధు । వరుండు నిగిడించె నమ్ములు నరుని మీ(ద. 303 
ప్రతిపదార్థం: కృపుండు= కృపాచార్యుడు; వృషసేనుండును= వృషసేనుడు (కర్ణుడి కొడుకు); వారి కెడన కూడి= వారి ప్రక్కనే 
(శల్యాశ్వత్భామల ప్రక్కనే) చేరి; పార్టు తనువునన్‌= అర్జునుడి ఒంటిమీద; తూపులు= బాణాలను; పజపిరి= ప్రయోగించారు 
(గుప్పించారు); అట్టు= ఆ విధంగా; పొదువు= క్రమ్ముకొన్న; నలువుర పిణు(ందను= నలుగురి వెనుక; పొంచి= దాగి; సింధువరు(డు= 
సైంధవుడు; నరునిమీ(దన్‌= అర్జునుడి మీద; అమ్ములు నిగిడించెన్‌= బాణాలు వేశాడు. 
తాత్పర్యం: కృపాచార్యుడు, వృషసేనుడు శల్యాశ్వత్ద్హామల (ప్రక్కకు చేరి, అర్జునుడి శరీరం మీద బాణాలు వేశారు. 
వారి నల్వుర వెనుక దాగికొని సైంధవుడు కూడ అర్జునుడి మీద బాణాలు వేశాడు. 
క. గురుతనయ ప్రముఖ రథిక । వరుల భుజావిక్రమంబు వారించుచు ని 

ర్థరరోషమునం బార్జుండు । శరంబు లటిముటి నిగిడ్డె సైంధవుమీందన్‌. 304 
ప్రతిపదార్థం: గురుతనయ (ప్రముఖ= అశృత్థామ మొదలగు మొనగాం(డైన; రథికవరుల= సైనిక గ్రేష్టుల; భుజావి(క్రమంబు= 
భుజబలాన్ని; వారించుచున్‌= అడ్డుకొంటూ; నిర్భరరోషమునన్‌= ఎక్కువయిన కోపంతో; పార్టుండు= అర్జునుడు; శరంబులన్‌= 
బాణాలను; అటిముటీ= విస్తారంగా; సైంధవుమీ(దన్‌= సైంధవుడిపైన; నిగిడ్బెన్‌= వేశాడు. 
తాత్పర్యం: అశ్వత్భామాది రథికశ్రేష్టుల భుజవిక్రమమును అడ్డుకొంటూ ఎక్కువ కోపంతో అర్జునుడు సైంధవుడి 
మీద బాణాలను వేశాడు. 


వ.  ఆసమయంబునసుయోధనుండుసేనలకుం జేయి వీచిన నొక్కుమ్మడిం గవ్వడింగదిసి వివిధ హేతివ్రాతంబులు 
మేన నించి నొంచిన గలంక లేక కడంగి. 305 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; సుయోధనుండు= దుర్యోధనుడు; సేనలకున్‌= తన సైనికులకు; చేయి వీచినన్‌= 
చేయి ఊపగా (సైగ చేయగా); ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్క గుంపుగా; కవ్వడి కదిసి= అర్జునుడిని తాకి; వివిధ హేతి వాతంబులు= 
నానా విధ ఆయుధ సమూహాలు; మేన నించి= అతడి శరీరం నిండా నింపి; నొంచినన్‌= నొప్పించగా; కలంక లేక కడంగి= 
చీకాకు పడకుండా పూనుకొని. 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అర్జునుడు సైంధవుడి మీద బాణాలు వేసిన సమయంలో దుర్యోధనుడు తన సేవలకు చేయి ఊపగా 
వా రొక్కగుంపుగా అర్జునుడిని (క్రమ్ముకొని, అనేక విధాలైన ఆయుధాలతో అతడి ఒడలిని నొప్పించారు. అయినా 
అర్జునుడు చీకాకు పడకుండా ప్రయత్నంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _గాండీవంబు గుణంబు ఘోరరవ మాకాశంబునం బర్వ వే 
దండస్యందన ఘోటకంబులు మహాస్త క్రూరపాతంబుల 
న్థండీభూతములున్‌ విదారితములు నగ్నంబులుం గా సము 
ద్దండుం డై యడరం గలంగి పబచెన్‌ తత్సైన్యసంతానముల్‌. 306 


ప్రతిపదార్థం: గాండీవంబు గుణంబు= గాండీవంయొక్క అల్లెత్రాటి; ఘోరరవము= భయాన్ని కలిగించే శబ్దం; ఆకాశంబునన్‌+పర్వన్‌= 
ఆకాశమంతా వ్యాపించగా; వేదండస్యందన= ఏనుగులూ, రథాలూ; ఘోటకంబులు= గుర్రాలూ; మహా+అ॥స్ర= గొప్ప అ(స్రముల; 
'కూరపాతంబులన్‌= భయంకరంగా మీదపడటం వలన; తత్పైన్యసంతానముల్‌= ఆ సేనల సమూహాలు; ఖండీభూతములున్‌= 
ముక్కలుగా నయినవీ; విదారితములున్‌= ఖండితములయినవీ; భగ్నంబులున్‌+కాన్‌= విరిగినవీకాగా; సముద్దండుండు+ఐ= 
మించినవాడై; అడరన్‌= విజృంభించగా; కలంగి= సంక్షోభం పొంది; పజచెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: గాండీవానికుండే అల్లెత్రాటి టంకార శబ్దం ఆకాశం అంతా వ్యాపించగా, ఏనుగులు రథాలు గుర్రాలు 
భయంకరమయిన బాణాలతాకిడికి ముక్కలుగా చీల్చబడినవీ, భగ్నమయినవీ కాగా, అర్జునుడి విజంభణకు 
ఆ సేనల సమూహాలు సంక్షోభంచెంది పారిపోయాయి. 


వ. ఇట్లు ప్రచండమూర్తియై మధ్యందిన మార్తాండుండునుం బోలె వెలింగి వివ్వచ్చుండు వియ్యచ్చరుల 
కచ్చెరువందించె; వెండియు దొరలందటు నొక్కటం దటుమ నతం డదల్లి యమ్ముల వెల్లిం దేలి తెరల్చి 
దీప్తబాణపాత పూర్వకంబుగా జయద్రథునకుం గవిసిన నమ్మహారథుండు. 307 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రచండమూర్తి ఐ= భయాన్ని కలిగించే ఆకారం కలవాడై; మధ్యందిన= మట్టమధ్యాహ్నంలోని; 
మార్తాండుండునున్‌+పోలెన్‌= సూర్యుడి మాదిరిగా; వెలింగి= (ప్రకాశించి; వివ్వచ్చుండు= అర్జునుడు; వియత్‌+చరులకున్‌= 
ఆకాశంలో తిరిగేవారికి (దేవతలకు); అచ్చెరువు+అందించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించాడు; వెండియున్‌= ఇంకను; దొరలందణును= 
సేనానులందరూ; ఒక్కటన్‌= ఒక్కటిగా; తణుమన్‌= మూకుమ్మడిగా తరుమగా; అతండు= ఆ అర్జునుడు; అదల్చి= అదరగొట్టి; 
అము శలవెల్లిన్‌+తేల్చి= బాణ(ప్రవాహంలో తేలజేసి; తెరల్చి= తొలగించి; దీప్త= వెలుగుతూ ఉన్న (వేడిగల); బాణపాతపూర్వకంబుగాన్‌= 
బాణాలను వేస్తూ; జయ(ద్రథునకున్‌= సైంధవుడిమీదకు; కవిసినన్‌= దూకగా; ఆ+మహారథుండు= ఆ గొప్ప రథికుడయిన 
సైంధవుడు. 

తాత్సర్యం: ఈ విధంగా భయంకరమూర్తి అయి, మట్టమధ్యాహ్నపు సూర్యుడివలె మండుతూ అర్జునుడు 
ఆకాశచారులను ఆశ్చర్యపరచాడు. ఆ సేనానులందరూ మూకుమ్మడిగా తరుముకొని రాగా, వారి నదల్చి 
బాణాలవెల్లువలో తేల్చి తరిమి, మండే బాణాలతో సైంధవుడి మీదకు దూకాడు. ఆ మహారథుడైన సైంధవుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క పోవక హయకేతన గాం । డీవములం బార్జుమైం గడింది వడిన్‌ సై 
న్యావళియు దేవతలు నా । నా విధముల. బొగడ నాంటె నారాచంబుల్‌. 308 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 527 


ప్రతిపదార్థం: (సైంధవుడు) పోవక= పరుగెత్తిపోకుండా; హయ= గుర్రాలను; కేతన= జెండాను; గాండీవములన్‌= (అర్జునుడి 
విల్లయిన) గాండీవాన్ని; పార్టుమైన్‌= అర్జునుడి ఒంటిమీద; కడింది వడిన్‌= మిక్కిలి వేగంగా; సైన్యావళియున్‌= సేనా సమూహమూ; 
దేవతలు= దేవతలూ; నానావిధములన్‌+పొగడన్‌= అనేక రకాలుగా కీర్తించగా; నారాచంబుల్‌= వాడి బాణాలను; నాంటెన్‌= నాటాడు. 
తాత్సర్యం: (సైంధవుడు) పరుగెత్తిపోకుండా గుర్రాల మీద, జెండా మీద, గాండీవం మీద అర్జునుడి శరీరం మీద, 
సేనలమీద దేవతలంతా అనేక విధాల పొగడగా వాడి బాణాలు నాటాడు. 


క విజయుం డతని వరాహ । ధ్వజమును సారథిశిరంయు నొక్కట న 

క్కజముగ6 బడవేసిన నీ । ప్రజ తామరపాకు నీటి భంగిం దలCకెన్‌. 309 
ప్రతిపదార్థం: విజయుండు= అర్జునుడు; అతని= ఆ సైంధవుడి; వరాహధ్వజమును= వరాహం (పంది) గుర్తుగా గల కేతనాన్ని; 
సారథిశిరంబు= సూతుడి తలను; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; ఒక్కటన్‌= ఒక్కటిగా; పడవేసినన్‌= పడగొట్టగా; నీ ప్రజ= నీ 
జనం; తామరపాకు నీటి భంగినన్‌= తామరాకుమీది నీరు మాదిరి; తలశెన్‌= కదలాడింది. (ఊగి). 
తాత్సర్యం: అర్జును డా సైంధవుడి వరాహ కేతనాన్ని, సూతుడి తలను ఒకేసారి ఆశ్చర్యంగా నేల పడగొట్టాడు. 
అది చూచిన నీ సేన తామరాకుమీది నీరు మాదిరిగా భయంతో వణకిపోయింది. 


విశేషం: అలంకారం ఉపమ. 


క ప్రాణములు గలుగు నంతకు. । ద్రాణపరాయణత నీదు రథికోత్తము ల 
క్షీణజవమునం బ్రసారిత । బాణు లగుచు నతని కడ్డపడిరి నరేంద్రా! 310 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= ఓ రాజా! (ధృతరాష్ట్రా!); ప్రాణములు కలుగునంతకున్‌= ప్రాణాలు ఉన్నంత దాకా; 'త్రాణపరాయణతన్‌= 
కాపాడే ఆశతో; నీదు రథికోత్తములు= నీ సైనికోత్తములు; అక్షీణ జవమునన్‌= తగ్గని వేగంతో; ప్రసారిత= వేయబడిన; 
బాణులు+అగుచున్‌= బాణాలు కలవారుగా; అగుచున్‌= అవుతూ; అతనికిన్‌= ఆ సైంధవుడికి; అడ్డపడిరి= అడ్డం పడ్డారు (ఆదుకొన్నారు). 


తాత్పర్యం: ఓ రాజా! నీ సేనానులు ప్రాణాలున్నంతదాకా తరుగని శక్తితో అతడిని కాపాడే పట్టుదలతో బాణాలు 
ప్రయోగిస్తూ అడ్డుపడ్డారు. 
వ. ఇవ్విధంబునం గృపాశ్వత్థామ శల్య వృషసేనులు దెంపు సేసి సైంధవున కద్దం బైనం జూచి యా సవ్యసాచి 
యతని. దెగ6 జూడ నెడ గానక యవుడు గఅచుచు. బ్రొద్దుదిక్కు గనుంగొనినం గేశవుం డిట్లనియె.31 1 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= పైన చెప్పిన విధంగా; కృప+అశ్చత్చామ శల్య వృషసేనులు= ఈ పేర్లు కలవారు; తెంపు చేసి= 
సాహసం చేసి; సైంధవునకున్‌+అడ్డంబు+ఐనన్‌= సైంధవుడికి అడ్డమై రాగా; చూచి= చూచినవాడై; ఆ సవ్యసాచి= ఆ అర్జునుడు; 
అతనిన్‌+తెగన్‌+చూడన్‌= ఆ సైంధవుడిని చంపటానికి; ఎడ కానక= అవకాశం తెలియక; అవుడు కజుచుచున్‌= తన పెదవిని 
పంటితో నొక్కుతూ (కోపంతో చేసే పని); ప్రాద్దుదిక్కు= సూర్యుడి వైపు; కనుంగొనినన్‌= చూడగా; కేశవుండు+ఇట్టు+అనియెన్‌= 
కృష్ణుడు ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా కృపాశృత్తామ శల్య వృషసేనులు సాహసంతో సైంధవుడి కాపాడటానికి అడ్డంగా (అర్జునుడి 
దెబ్బ తగులకుండా) నిలబడగా, ఆ అర్జునుడు సైంధవుడిని చంపేదారి తోచక, కోపంతో పెదవి నొక్కుకుంటూ 
సూర్యుడి దిక్కు చూడగా, కృష్ణుడు ఇట్టా అన్నాడు. 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “చక్క. జలము పెన(గ జన దింక నినుయడు ప । శ్లిమధరాధరంబు సేరం బోయె; 
దీని కొక యుపాయ మేను గల్పించెద(। దానంజేసికాని దాయ వడండు. 312 


ప్రతిపదార్థం: చక్కన్‌= సరిగా (న్యాయంగా); చలము= మత్సరంతో (పట్టుదలతో); పెనగన్‌= పోట్లాడగా; ఇంకన్‌= ఇకమీద; 
చనదు= పనికారాదు; ఇను(డు= సూర్యుడు; పశ్చిమధరాధరంబు= పడమటికొండను; చేరన్‌+పోయెన్‌= చేరబోతున్నాడు; దీనికిన్‌= 
ఈ పనికి (అనగా ఈ పెనుగులాటకు); ఒక ఉపాయము= ఒక మార్గాన్ని; ఏను కల్పించెదన్‌= నేను ఏర్పరుస్తాను; దానన్‌+చేసి 
కాని= దానితోకాని (ఆ ఉపాయంవలన కాని); దాయ= విరోధి; పడండు= పడిపోడు (చనిపోడు). 


తాత్సర్యం: ' సూటిగ పట్టుదలతో పెనగులాట ఇకమీద పనికిరాదు. సూర్యుడు పడమటి కొండను చేరబోతున్నాడు. 
దీనికి ఒక ఉపాయాన్ని నేను చూపిస్తాను. దానితోగాని శృత్రువు పడిపోడు. 


విశేషం: సూర్యు డస్తాద్రికి చేరుతున్నాడు. అదే జరిగితే అర్జునుడి ప్రతిజ్ఞ భంగమవుతుంది. కనుక సరి అయిన మార్గంలో గాక, 
నేను చెప్పే ఉపాయంతో శత్రువును పడగొట్టాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. ఇది ఒక యుద్ద తంత్రం. 


వ. అది యెయ్యది యంటేని. 313 
తాత్సర్యం: ఆ ఉపాయ మేమంటే. 


క  ఇనమండలంబు మటువడ । నొనరించెద( దమము పాండవోత్తమ! యది గ్రుం 
కిన చంద మైన సైంధవు(। డును గౌరవ యోధులుం గడుం బ్రమదమునన్‌. 314 


ప్రతిపదార్థం: పాండవ+ఉత్తమ!= పాండవులలో శ్రేష్టుడా! (ఓ అర్జునా; ఇనమండలంబున్‌= సూర్యమండలాన్ని; మయువడన్‌= 
మరుగుపడేటట్టు (కనపడకుండా); తమము= చీకటి; ఒనరించెదన్‌= చేస్తాను; అది (క్రుంకిన చందము+ఐనన్‌= (ఆ చీకటి) 
సూర్యుడు అస్తమించిన విధం కాగా; సైంధవుండును= సైంధవుడునూ; కౌరవయోధులున్‌= కురు సేనావీరులునూ; కడున్‌ 
'ప్రమదమునన్‌= మిక్కిలి సంతోషంతో. 


తాత్సర్యం: ఓ పాండవోత్తమా! సూర్యమండలాన్ని మరుగుపడేటట్టుగా చీకటిని కలిగిస్తాను. అది సూర్యుడు 
అస్తమించిన విధం కాగా సైంధవుడూ మిగిలిన కౌరవవీరులూ చాలా సంతోషంతో. 


వ. ప్రతిజ్ఞా భంగ మయ్యె నని కయ్యంబుకడంక దక్కి విచ్చలవిడి నొండొరుల మెచ్చుచు( బొంగి చెలంగుదు; 
వసన చ ఇ 
రప్పుడు నీవూన్న్మి దీర్షికొ'మ్మని పలికినం బరాక్రమంబు సవ్యాజం బయ్యె నని మనోవ్యథంజెందు సవ్యసాచిం 
గనుంగొనుచు నమ్మాధవుండు మాయాతిమిరంబున( దిమిరవైరిం గప్పిన. 315 


ప్రతిపదార్థం: ప్రతిజ్ఞా భంగంబు+అయ్యెన్‌+అని= శపథం విఫల మైనదని; కయ్యంబు కడంకన్‌= యుద్ద ప్రయత్నాన్ని; 
తక్కి= మానుకొని; విచ్చలవిడిన్‌= యథేచ్చగా (ఇష్టం వచ్చినట్టుగా -హద్దు లేకుండా); ఒండొరులన్‌ మెచ్చుచున్‌= ఒకరినొకరు 
మెచ్చుకొంటూ (తమ ప్రయత్నం వలన అర్జునుడి ప్రతిజ్ఞ భంగమైనదని); పొంగి= సంతోషించి; చెలంగుదురు= తిరుగుతారు; 
అప్పుడు= ఆ సమయాన; నీ పూన్కి= నీ ప్రతిన; తీర్చుకొమ్ము= నెరవేర్చుకొమ్ము; అని= అంటూ; పలికినన్‌= చెప్పగా; 
పరాక్రమంబు= శత్రువును జయించటం; సవ్యాజంబు= నెపంతో కూడినది; అయ్యెన్‌+అని= అయిన దని; మనోవ్యథన్‌+చెందు= 
మనసులో బాధపడుతూ ఉన్న; సవ్యసాచిన్‌+కనుంగొనుచున్‌= అర్జునుడిని చూస్తూ; ఆ+మాధవుండు= ఆ కృష్ణుడు; 
మాయాతిమిరంబునన్‌= మోసపు చీకటితో; తిమిరవైరిన్‌= సూర్యుడిని (చీకటికి విరోధి); కప్పినన్‌= కప్పివేయగా. 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 529 


తాత్పర్యం: (ప్రతిన భంగమైనదని యుద్ధ ప్రయత్నం మాని, కౌరవవీరులు తమలోతాము ఒకరినొకరు 
మెచ్చుకొంటూ సంతోషంతో తిరుగుతారు. అపుడు నీ ప్రతిన తీర్చికొమ్ము' అని చెప్పగా శత్రువును జయించటానికి 
ఒక్క మిష కావలసి వచ్చిందని (ఉపాయం కావలసి వచ్చిందని) చీకాకుపడే అర్జునుడిని చూస్తూ, శ్రీకృష్ణుడు 
మాయ చీకటిని కలిగించి సూర్యుడిని కప్పివేయగా. 
క అది రవి గ్రుంకుటగా( గొని । మద మెసకంబెస(గ నార్చి మన సైన్యంబుల్‌ 

వొదలె( దల యెత్తి హర్నా। స్పదమతి సింధుపతి యపుడు పడమర సూచెన్‌. 316 
ప్రతిపదార్థం: అది= ఆ చీకటి; రవి= సూర్యుడు; క్రుంకుట కాన్‌= అస్తమించటంగా; కొని= తలచికొని; మన సైన్యంబుల్‌= 
మన సేనలు; మదము= గర్వం; ఎసకం బెసంగన్‌= ఎక్కువ కాగా; ఆర్భి= సింహనాదం చేసి; పొదలెన్‌= తిరిగినవి; సింధుపతి= 
సైంధవుడు; హర్షఆస్పదమతిన్‌= ఆనందంతో కూడిన మనసుతో; తల ఎత్తి= తన తల పైకెత్తి; పడమర చూచెన్‌= పడమటి 
దిక్కుకు చూచాడు. (అంటే సూర్యాస్తమయంతో తనకున్న ప్రమాదం తప్పిందని). 
తాత్సర్యం: అది సూర్యాస్తమయంగా భావించి మన సేనలు గర్వాతిశయంతో సింహనాదాలు చేశాయి. ఆనందంతో 
నిండిన మనస్సుతో సైంధవుడు తల ఎత్తి పడమటి దిక్కుకు చూచాడు. 


వ. తదవసరంబున. 317 
తాత్సర్యం: ఆ సమయంలో. 


ఆ. _'ఎలమి( దేరిమీ(ద నిలుచుండి పడమ ర । ట్టైత్తి చూచుచున్న యిద్దురాత్ము 
మస్తకంబు దునుము మసలకి యని యర్లు । నునకుం జూపె సైంధవుని మురారి. 318 


ప్రతిపదార్థం: ఎలమిన్‌= సంతోషంతో; తేరిమీ(దన్‌= రథంమీద; నిలుచుండి= నిలిచి; పడమర= పడమటి దిక్కుకు; అజ్జు+ఎత్తి 
చూచుచున్‌+ఉన్న= మెడ ఎత్తి చూస్తూ ఉన్న; ఈ+దురాత్ము=- ఈ దుర్మార్గుడి యొక్క; మస్తకంబున్‌= తలను; మసలక= 
ఆలస్యం చేయక; తునుము= త్రుంచుము; అని= అంటూ; అర్జునునకున్‌= అర్జునుడికి; మురారి= శ్రీకృష్ణుడు; సైంధవునిన్‌+చూపెన్‌= 
సైంధవుడిని చూపించాడు. 


తాత్సర్యం: 'సంతోషంతో తేరిమీద నిలుచుని పడమటి దిక్కుకు మెడ ఎత్తి చూచే ఈ దుర్మార్గుడి తలను 
వెంటనే (త్రుంచివేయుము' అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి సైంధవుడిని చూపించాడు. 
అర్జును(డు సైంధవుని తల దునుముట (సం. 7-121-31) 


క అతడు గని గంధమాల్యా । ర్లిత మై దొన మెజియుచున్న శితశర ముగ్రో 
ద్దతి నేయ డేగ పులు6గును । గతిం గొనుక్రియ నది హరించె గ్రక్కున శిరమున్‌. 319 


ప్రతిపదార్థం: అత(డు= ఆ అర్జునుడు; కని= చూచి; గంధమాల్య+అర్చితమై= గంధమాల్యాలతో పూజించబడినదై; దొనన్‌= 
అమ్ముల పొదిలో; మెజయుచున్న= (ప్రకాశిస్తూ ఉన్న; శితశరము= వాడి అయిన బాణాన్ని; ఉ(గ్ర+ఉద్దతిన్‌= తీవ్రమైన కోపంతో; 
ఏయన్‌= వేయగా (కొట్టగా); డేగ= సాళువం; పులుగును= పిట్టను; గతిన్‌= వెళ్ళేటప్పుడు; కొను(క్రియన్‌= తీసికొనిపోయేటట్లు 
(తన్నుకొనిపోయేటట్టుగా); (గ్రక్కునన్‌= వేగంగా; అది= ఆ బాణం; శిరమున్‌= తలను; హరించెన్‌= (గ్రహించింది. 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అర్జునుడు చూచి, గంధపుష్పాలతో పూజించినట్టి అమ్ముల పొదిలో మెరుస్తూ ఉన్న వాడిబాణాన్ని 
కోపాటోపంతో సంధించి వేయగా, డేగ పిట్టను పోతూ పోతూ తన్నుకొనిపోయేటట్టు వేగంగా అతడి తలను ఆ 
బాణం హరించింది. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అప్పుడు సత్వరుందై. 320 
తాత్సర్యం: ఆ సమయంలో తొందర కలవాడై. 
ఆ. శౌరి “పార్థ! పార్ట! సైంధవు తల యిల(। బడిన నొప్పు; దది నభంబునంద 

నిలువంజేయు; మేను నీ కెటింగించెద । నత్తెబింగు దెలియ' ననిన నతండు. 321 
ప్రతిపదార్థం: శౌరి= శ్రీకృష్ణుడు; పార! పార్థ!= అర్జునా! అర్జునా!; సైంధవుతల= సైంధవుడి తల; ఇలన్‌+పడన్‌+ఒప్పదు= 
భూమిమీద పడదగదు; అది= ఆ తల; నభంబునందున్‌+అ= ఆకాశంలోనే; నిలువన్‌+చేయుము= నిలిచేటట్టుగా చేయుము; 
ఏను= నేను; ఆ+తెజంగు= (ప్రకారం; తెలియన్‌= స్పష్టంగా; నీకున్‌+ఎటింగించెదన్‌= నీకు తెలుపుతాను; అనినన్‌= అనగా; 
అతడు= ఆ అర్జునుడు. 
తాత్సర్యం: శ్రీకృష్ణుడు 'ఓ అర్జునా! అర్జునా! సైంధవుడి తల నేల మీద పడకూడదు. దానిని ఆకాశంలో నిలిచేటట్లు 
చేయుము. దానికి కారణం నేను చెపుతాను.” అనగా అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. పటు శరముల మీందికి డా । పటికిన్‌ వలపటికి నపర భాగమునకు ముం 

దటికి( జదల నడపె సము । తృటరయమున శిరమున్‌ గందుక క్రీడ గతిన్‌. 322 
ప్రతిపదార్థం: పటు శరములన్‌= తీవ్రమైన బాణాలతో; శిరమున్‌= (సైంధవుడి) తలను; కందుక (క్రీడ గతిన్‌= బంతి ఆటవలె; 
మీందికిన్‌= పైకి; డాపటికిన్‌= ఎడమకు; వలపటికిన్‌= కుడికీ; అపర భాగమునకున్‌= వెనుకకూ, ముందటికిన్‌= ముందరికీ; చదలన్‌= 
ఆకాశంలో; నడపెన్‌= తిప్పాడు. 
తాత్పర్యం: గట్టి బాణాలతో మీదకు, కుడియెడమలకు, ముందు వెనుకలకు ఆకాశంలో మిక్కిలి వేగంగా (సైంధవుడి) 
తలను బంతి ఆటవలె నడపాడు. 


విశేషం: అలంకారం ఉపమ. 
వ. అట్టియెడ. 323 
తాత్పర్యం: అటువంటి సమయాన. 
క మాయపుం చీటి విరియుడు6. । దోయజమిత్రుండు మగుడం దోంచెం బ్రజకుం గో 
పాయత్తు లై బలంబుల(। జేయంగలవారు గడ(గి శితబాణములన్‌. 324 


ప్రతిపదార్థం: మాయము+చీ(కటి= అబద్దపు చీకటి; విరియుడున్‌= విచ్చిపోగా; తోయజమిత్రుండు= పద్మమి(త్రుడైన సూర్యుడు; 
ప్రజకున్‌= జనులకు; మగుడన్‌+తో(ెన్‌= మళ్ళీ కానుపించాడు; బలంబులన్‌= సేనలలో; చేయన్‌+కలవారు= శక్తి ఉన్నవారు; 
కోపాయత్తులు+ఐ= కోపంతో సిద్దపడినవారై; శిత బాణములన్‌= వాడి బాణాలతో; కడ(గి= పూనుకొని. 


తాత్సర్యం: మాయచీకటి విచ్చిపోగా సూర్యుడు మళ్ళీ కానవచ్చాడు. కోపంతో నిండిన మనస్సులతో సేనలలో శక్తికలవారు 
వాడిబాణాలతో విజృంభించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 531 


క. నరు€ బొదివి; రతండు వారల । యురవడి వివిధాస్తతతుల నుడుపుచు నింగిం 
దిరుగ మును నడపుచుండెడు । శిరమును నేమరక యుండె. జిత్రస్పురణన్‌. 325 

ప్రతిపదార్థం: నరున్‌= అర్జునుడిని; పొదివిరి= (క్రమ్ముకొన్నారు; అతండు= నరుడు; వారల= ఆ వీరుల; ఉరవడిన్‌= వేగాన్ని 
(దూకుడును); వివిధ+అ(స్రతతులన్‌= అనేక విధాల బాణాల సమూహాలతో; ఉడుపుచున్‌= నిలుపుతూ; నింగిన్‌= ఆకాశంలో; 
తిరుగన్‌= తిరుగగా; మును= ఇదివరకు; నడపుచున్‌+ఉండెడు= నడుపుతూ ఉన్న; శిరమును= తలను; చిత్రస్ఫురణన్‌= ఆశ్చర్యం 
కలిగేటట్లు; ఏమరక ఉండెన్‌= మరచిపోకుండా ఉన్నాడు. 

తాత్సర్యం: అర్జునుడిని చుట్టు ముట్టారు. వారి దూకుడును నానావిధాలయిన బాణాలతో వారిస్తూ, ఆకాశంలో 
ఇదివరకే తిరుగుతూ ఉన్న (సైంధవుడి) తలను ఏమరుపాటు చెందకుండా ఆశ్చర్యంగా (త్రిప్పుతూ ఉన్నాడు. 


వ. _ ఇ ట్లత్యాశ్చర్యకరణ పరిణత బాహువీర్యుం డై విక్రమవిహారంబు సలుపుచుండి. 326 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అతి+ఆశ్చర్యకరణ= మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే; పరిణత= పరిపూర్ణతను పొందిన; బహు 


వీర్యుండు+ఐ= బహుబలము కలవాడై; విక్రమ, విహారంబు= పరాక్రమముతో కూడిన విహారము; సలుపుచు+ఉండి= చేయుచు 
ఉండి. 


తాత్సర్యం: ఈ విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే పరిణతమైన భుజబలంతో వీరవిహారం చేస్తూ ఉండి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


©. “దనుజవైరి! యెంతదడ వింక నిలుపంగ । వలయు సింధురాజు తల నభమున? 
నెచట వైచువా(డ? నేమిటి కివ్విధ । మాచరింప వలసె? ననిన నతడు. 327 


ప్రతిపదార్థం: దనుజవైరి!= రాక్షసులకు శత్రువైన వాడా! (శ్రీకృష్ణా!); సింధురాజు తల= సైంధవుడి తలను; నభమునన్‌= ఆకసంలో; 
ఎంత తడవు= ఎంతకాలం; నిలుపంగ వలయున్‌?= నిలుప వలెను?; ఇంకన్‌= ఇంకా; ఎచటన్‌ వైచువాండన్‌?= ఎక్కడ వేయుదును?; 
ఈ+విధము= ఈ (ప్రకారంగా; ఏమిటికి= ఎందుకోసం; ఆచరింపవలసెన్‌?= చేయవలసి వచ్చింది?; అనినన్‌= అని అడుగగా; 
అత(డు= శ్రీకృష్ణుడు. 

తాత్సర్యం: “కృష్ణా! ఎంతకాలం ఈ సైంధవుడి తలను ఆకాశంలో నిలుపవలెను? ఎక్కడ వేయవలెను? ఎందుకు 
ఈ విధంగా చేయవలసి వచ్చింది?” అనగా, దానికి అతడు. 


వ. 'వినుము. వృద్ధక్షత్తుం డను సింధుదేశాధీశుండు సంతానకర తపోవిశేషంబున నీ జయద్రథుం బడసె; నితండు 
కుమారుండై వర్తిల్లు సమయంబున నొక్కనాండశరీరవాణి 'వీ(డు సంగ్రామంబున నేమటి తల దునుమంబడు” 
నని యాదేశించిన నతం డెల్లవారును విన 'వీని మస్తకంబు మహిం బడ నెవ్వ(దేసె వాని శిరంబు శకలశతం 
బయ్యెడు' మని తన తపంబు బలిమిం బలికి, యతని బట్టంబు గట్టి వనంబునకు నియతుండై యరిగి; 
నట్లుగావున. 328 


ప్రతిపదార్థం: వినుము= అర్జునా! వినుము; వృద్దక్షత్రుండు+అను= వృద్దక్షత్రుడనే పేరుకల; సింధుదేశ+అధీశుండు= 
సింధుదేశపురాజు; సంతానకర= పిల్లలను కలిగించే; తపోవిశేషంబునన్‌= గొప్ప తపస్సుతో; ఈ జయద్రథున్‌+పడసెన్‌= 
జయ(ద్రథుడనే వీడిని పొందాడు; ఇతండు= ఈ జయ॥ద్రథుడు; కుమారుండు+ఐ= వయస్సు వచ్చిన కొడుకుగా; వర్తిల్లు 
సమయంబునన్‌= తిరుగాడేటప్పుడు; ఒక్కనాండు= ఒకానొక రోజున; అశరీరవాణి= ఆకాశవాణి; వీయ= ఈ జయ(ద్రథుడు; 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంగ్రామంబునన్‌= యుద్దంలో; ఏమణీ= ఏమరుపాటున ఉండగా; తల; తునుమన్‌+పడున్‌= (త్రుంచబడుతాడు; అని 
ఆదేశించినన్‌= అని ఉత్తర్వు చేయగా; అతండు= ఆ సింధురాజు; ఎల్లవారును వినన్‌= అక్కడున్న వారంతా వినగా; వీని 
మస్తకంబు= ఈ (కుమారుడి) తలను (సైంధవుడి తలను); మహిన్‌+పడన్‌= భూమిమీద పడగా; ఎవ్వండు+ఏసెన్‌= ఎవడు 
కొడతాడో; వాని శిరంబు= అతడి తల; శకలశతంబు+అయ్యెడున్‌+అని= నూరు ముక్కలవుగాక అని; తన తపంబు బలిమిన్‌= 
తన తపోబలంతో; పలికి= చెప్పి; అతనిన్‌= ఆ సైంధవుడిని; పట్టంబు కట్టి= పట్టాభిషేకం చేసి; వనంబునకున్‌= అడవికి; 
నియతుండు+ఐ అరిగెన్‌= నియమంతో వెళ్ళాడు; కావునన్‌= అందుచేత. 


తాత్పర్యం: 'అర్జునా! వినుము. వృద్దక్షత్రుడనే సింధుదేశపు రాజు పిల్లలకొరకై చేసిన గొప్ప తపస్సువలన 
జయ।ద్రథుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. వయసులో వీడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక దినం 
ఆకాశవాణి “ఈ జయ[ద్రథుడు ఏమరుపాటులో ఉండగా యుద్దంలో ఇతడి తల తెంచబడుతుం'దని ఆదేశించింది. 
అప్పుడు అక్కడ వారంతా వినేటట్టు 'ఇతడి తలను ఎవడు భూమిమీదకు పడకొడతాడో వాడి తల నూరువ్రక్క 
లవుతుంది' అని తన తపశ్శక్తితో వృద్దక్షత్రుడు అన్నాడు. ఆ కారణంగా. 


క. ఈ తల పుడమిం బడనీ । కాతనితొడమీ(ద వైచునది; యాపని వి 
ఖ్యాతం బగు పాశుపతము । చేతన యగుంగాక! యొంటం జెల్లునె మనకున్‌? 329 


ప్రతిపదార్థం: ఈ తల= ఈ సైంధవుడి తలను; పుడమిన్‌+పడనీక= భూమిమీద పడకుండా; ఆతని తొడమీ(ద వైచునది= 
ఆ వృద్దక్షత్రుడి తొడమీద (ఒడిలో) వేయవలసింది; ఆ పని= ఆ వేసే పని; విఖ్యాతంబు+అగు= ప్రశస్తమైన; పాశుపతము చేతన= 
పాశుపతా(స్తం వలననే; అగున్‌+కాక= అవుతుంది; మనకున్‌= మనకు; ఒంటన్‌= వేరొకదానితో; చెల్లునె?= సాగుతుందా?(అనగాసాగదని). 


తాత్సర్యం: ఈ సైంధవుడి తలను భూమిమీద పడనీయకుండా ఆ వృద్దక్షత్రుడి తొడపై పడేటట్టు చేయుము. 
ఆ పని పాశుపతాస్త్రం వలననే అవుతుంది. దానిశక్తి అట్టిది. వేరొక దానివలన కాదు. 


వ. ఆ వృద్ధక్షత్రుండు శమంతపంచక సమీపంబున నుండు; నీ వమ్మహనీయాస్తంబు నాశ్రయింపు' మనవుడు 
నర్గునుం డట్లకాక యని భక్తియుక్తంబుగా నియతమతిం దత్రయోగం బాచరించిన నద్దివ్యసాధనంబు 
నాయక పరంపరాకారాంబయి యా శిరం బట గొని చని తదాశ్రమ ద్వారంబు సొచ్చునప్పు డజ్జ్ఞనపతి 
జపయుక్తుండై యుండ నమ్మహాస్తంబు మాహాత్యంబున నమ్మస్తకం బతని తొడమీంద6 బడిన నతండు 


తదీయ స్పర్శంబున నెటింగి దిగ్గన లేచుచుం ద్రోచిన నది భూతలపతితం బగుటయు. 330 


ప్రతిపదార్థం: ఆ వృద్దక్షత్రుండు= ఆ వృద్దక్షత్రుడనే వాడు; శమంతక పంచక సమీపంబునన్‌= శమంత పంచకమనే కొలకుల 
దగ్గర; ఉండున్‌= ఉంటాడు; నీవు; ఆ+మహనీయాగ్రంబున్‌= ఆ మహాస్రాన్ని; ఆశ్రయింపుము= సాయం కోరుము; అనవుడున్‌= 
అనగా; అర్జునుండు; అట్టు+అ కాక!= అంతే అగుగాక!; అని= అంటూ; భక్తియుక్తంబుగాన్‌= భక్తితో కూడా; నియతమతిన్‌= 
నియమంతో కూడిన మనస్సుతో; తత్రయోగంబు+ఆచరించినన్‌= ఆ అస్త్రాన్ని వేయగా; ఆ+దివ్యసాధనంబు= ఆ దైవశక్తికల 
ఆయుధం; సాయక పరంపరా+ఆకారంబు+అయి= బాణాల వరుస రూపం అయి; ఆ శిరంబు+అటగొని చని= ఆ తలను 
అక్కడికి తీసికొనిపోయి; తద్‌+ఆ(శ్రమద్వారంబు= ఆ వృద్దక్షత్రుడు ఉన్న ఆశ్రమం వాకిలిలోనికి; చొచ్చునప్పుడు= వేళ్ళేటప్పుడు; 
ఆ+జనపతి= ఆ రాజు (వృద్దక్షత్రుడు); జపయుక్తుండు+ఐ ఉండన్‌= జపం చేసికొంటూ ఉండగా (ధ్యానంలో ఉండగా); 
ఆ+మహా+అగ్రంబు= ఆ దివ్యాస్తం యొక్క; మాహాత్యంబునన్‌= శక్తితో; ఆ+మస్తకము= ఆ తల (సైంధవుడి తల); అతని 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 533 


తొడమీందన్‌+పడినన్‌= అతడి తొడపై పడగా; అతండు= ఆ వృద్దక్షత్రుడు; తదీయ= దానియొక్క; స్పర్శంబునన్‌= తాకుటవలన; 
ఎణీంగి= తెలిసి; దిగ్గన లేచుచున్‌= త్వరగా (తొట్రుపాటుతో) లేస్తూ; త్రోచినన్‌= త్రోయగా; అది= ఆ తల; భూతల 
పతితంబు+అగుటయున్‌= భూమి మీద పడగా. 


తాత్సర్యం: ఆ వృద్దక్షత్రుడు శమంత పంచకమనే చోట ఉంటాడు. ఈ మహత్యం కల పాశుపతాస్త్రాన్ని సహాయం 
కోరుకొనుము.” అనగా అర్జునుడు అట్లే యని మిక్కిలి భక్తితో నియమంగా దానిని (పాశుపతాన్ని) వేయగా, 
ఆ దివ్యబాణం బాణాల వరుసగా మారి, ఆ తలను మోసికొనిపోయి వృద్దక్షత్రుని ఆశ్రమద్వారాన్ని ప్రవేశించేటప్పుడు 
జపంలో ఉన్న ఆ రాజు తొడమీద ఆ తల అ(స్రమాహాత్మ్యంతో పడింది. ఆ రాజు దాని తాకిడికి దిగ్గనలేస్తూ 
దాన్ని తోశాడు. అది (క్రిందపడి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే పగిలి యాతని తల నూటు పజియలయ్యె; । శౌరి విజయుని నగ్గించె; సకల భూత 
ములు మహాద్దుతరసమున మునింగి; నపుడు । సంహరించె నయ్యస్త మా సవ్యసాచి. 331 


ప్రతిపదార్థం: పగిలి= చీలి; ఆతని తల= ఆ వృద్దక్షత్రుడి తల; నూణు పజియలు+అయ్యెన్‌= నూరు ముక్కలయింది; శౌరి= 
కృష్ణుడు; విజయునిన్‌= అర్జునుడి; అగ్గించెన్‌= పొగడాడు; సకలభూతములు= అన్ని ప్రాణులూ; మహా+అద్భుత రసమునన్‌= 
గొప్ప అద్భుతరసంలో; మునిఠాన్‌= మునిగాయి (అనగా ఆశ్చర్యాన్ని పొందాయి); అపుడు= ఆ సమయంలో; ఆ సవ్యసాచి= 
ఆ అర్జునుడు; ఆ+అ(స్త్రము= ఆ అస్త్రాన్ని; సంహరించెన్‌= ఉపసంహరించాడు. 


తాత్సర్యం: ఆ వృద్దక్షత్రుడి తల నూరు ముక్కలుగా చీలింది. కృష్ణుడు అర్జునుడిని పొగిడాడు. ప్రాణు లంతా 
ఆశ్చర్యంలో మునిగారు. అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. 


క ఇవ్విధమున సైంధవు తలం; గవ్వడి యట నడపుశక్తి గనుంగొని సేనల్‌ 
నివ్వెటి(గందె; మనంబుల । క్రొవ్వడంగెను దొరల కెల్ల గురువంశనిధీ! 332 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= కురువంశమునకంతకూ నిధియైనవాడా! (ఓరాజా!); ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; సైంధవు 
తల= సైంధవుడి తలను; కవ్వడి= అర్జునుడు; అట నడపు శక్తిన్‌+కను(గొని= అక్కడ నడిపించే శక్తిని చూచి; సేనల్‌= మన 
సేనలు; నివ్వెజంగు+అందెన్‌= ఆశ్చర్యపోయాయి; దొరలకున్‌+ఎల్లన్‌= మనరాజులకందరికీ; మనంబులన్‌= మనసులలో; 
(కొవ్వు+అడగాను= గర్వము అణగింది. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్టా! ఆ విధంగా అర్జునుడు సైంధవుడి తలను నడిపించిన విధానాన్ని చూచి సేనలు 
భయపడ్డాయి. రాజులందరికీ పొగరణిగింది. 


సీ. సైంధవు ఘోరకబంధంబు దల యిల । బడునంతకును దేరిపైన నిలిచి 
మణి కూలుటయు విససయము గావించెం జూ | పటి కట్లు పార్గ్టుండు ప్రతిన నెఅపె; 
నీ తనూభవులు గన్నీళ్ళు దొరంగ న । త్యంత శోకము బొంది; రచ్యుతుండు 
నన్నరుండును బరమానంద కందళ । తాత్ములై; రత్తతి ననిలసుతుండు 


ఆ. నలిజెలంగి సింహనాదంబు సేసిన । విని యుధిష్టిరుండు విజయు పూన్మి 
నెఐయు టెటింగి హర్షనిర్థరాకృతి యయ్యె । నుల్లసిల్లి రతని యోధు లెల్ల. 333 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సైంధవు= సైంధవుడి; ఘోర కబంధంబు= భయంకరమైన మొండెం; తల= అతడి తల; ఇలన్‌+పడునంతకును= 
భూమిమీద పడేదాకా; తేరి పైన్‌+అ నిలిచి= తేరుమీదనే నిలిచి ఉండి; మణి కూలుటయు= ఆ మీద పడటం; చూపణజకున్‌= 
చూచేవారికి; విస్మయము కావించెన్‌= ఆశ్చర్యాన్ని కలిగించింది; అట్టు= ఆ (ప్రకారం; పార్టుండు= అర్జునుడు; ప్రతిన నెజపెన్‌= 
తన ప్రతిజ్ఞను తీర్చుకొన్నాడు; నీ తనూభవులు= నీ కుమారులు; కన్నీళ్ళు తొారంగన్‌= కన్నీళ్ళు కారగా; అత్యంత 
శోకమున్‌+పొందిరి= మిక్కిలి దుఃఖపడ్డారు; అచ్యుతుండున్‌= శ్రీకృష్ణుడును; ఆ+నరుండును= ఆ అర్షునుడును; 
పరమానంద= మిక్కిలి సంతోషంతో; కందళిత+ఆత్ములు+ఐరి= వికసించిన మనస్సుకలవారయ్యారు; ఆ+తజిన్‌= ఆ 
సమయాన; అనిలసుతుండు= భీమసేనుడు; నలిన్‌+చెలంగి= ఎక్కువగా విజృంభించి; సింహనాదంబు చేసినన్‌= సింహగర్దనం 
సేయగా; విని= విన్నవాడై; యుధిష్టిరుండు= ధర్మరాజు; విజయుపూన్కి= అర్జునుడి ప్రతిజ్ఞ; నెజయుట+ఎటీంగ= నెరవేరుట 
తెలిసి; హర్షనిర్భర= సంతోషంతో నిండిన; ఆకృతి+అయ్యెన్‌= ఆకారం కలవా డయ్యాడు; అతనియోధులు+ఎల్లన్‌= అతడి 
సైనికులంతా; ఉల్లసిల్లిరి= సంతోషించారు. 

తాత్పర్యం: సైంధవుడి తల భూమిమీద పడేదాకా భయంకరమైన అతడి మొండెం తేరిమీదనే నిలిచి ఉండి ఆ 
మీదట పడిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విధంగా అర్జునుడు తన (ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు. నీ కొడుకులు 
కన్నీళ్ళు దొర్లగా చాలా దుఃఖించారు. కృష్ణార్జునులు సంతోషం నిండిన మనసు కలవారయ్యారు. అపుడు భీమసేనుడు 
చాలా విజృంభించి సింహనాదం చేశాడు. దానిని విన్న ధర్మరాజు సంతోషంతో నిండిన ఆకారం కలవా డయ్యాడు. 
ఆతడి సైనికులంతా సంతోషించారు. 


వ. అచ్చట నార్పులుందూర్యనినదంబులు. జెలంగ.; దద్దలంబులుంబరమప్రమోదంబునుం బొందెనని సంజయుండు 
సైంధవవధ ప్రకారంబు ధృతరాప్తున కెజింగించె నని చెప్పినం జిత్తంబు గౌతుకాయత్తంబగుచుండ నటమీంది 
వృత్తాంతం బెటింగింపు మనుటయు. 334 


ప్రతిపదార్థం: అచ్చటన్‌= ఆ చోట; ఆర్పులు= అరచుటలు; తూర్య నినరంబులు= తూర్య శబ్దాలు (కొమ్ముబూర ఊదినట్టు 
ఊదే శబ్దం); చెలంగెన్‌= చెలరేగాయి; తద్భలంబులు= ఆ సేనలు; పరమ ప్రమోదంబునున్‌+పొందెన్‌= మిక్కిలి సంతోషాన్ని 
పొందాయి; అని= అంటూ; సంజయుండు= సంజయుడు; సైంధవవధ (ప్రకారంబు= సైంధవుడిని చంపిన తీరును; 
ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రుడికి; ఎటింగించెన్‌= తెలిపాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; చిత్తంబు= మనసు; కౌతుక+ఆయత్తంబు= 
ఆసక్తితో సిద్దమయినది; అగుచుండన్‌= అవుతూ ఉండగా; అటమీ6ది= ఆ మీదటి; వృత్తాంతంబు= ఆపై విషయాన్ని; 
ఎతీంగింపుము+అనుటయున్‌= తెలియచేయుమనగా. 


తాత్పర్యం: ఆ సేనలో అరుపులూ, తూర్యశబ్దాలూ చెలరేగాయి. ఆ సేనలు చాలా సంతోషించాయి - అని 
సంజయుడు సైంధవవధ విధానాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అని చెప్పగా ఆ మీద కథను తెలుపుమని ఆసక్తితో 
ఉన్న మనసుతో అడిగాడు ధృతరాష్ట్రుడు. 

ఆశ్యాసాంతము 


ఉ. బిందు చిదాత్మనాదమయ పీఠ! చతుష్కల! సద్విహార! ని 
ష్యంది సుధాక్ళతీ! పరమ సౌఖ్య విధాయక! చిత్స్వరూప! ని 
ప్పంద నిరంజనాస్థలిత శాశ్వత నిర్మల వైభవా! మహా 
నంద రసైకతాత్మ లయనక్రమ! నిష్కల! బోధవుష్కలా! 335 


ద్రోణపర్వము - చతుర్జాశ్వాసము 535 


ప్రతిపదార్థం: బిందు చిత్‌+ఆత్మనాదమయ పీఠ!= బిందువు చైతన్య స్వరూపమయిన ఆత్మ నాదం అనే ఈ శక్తులు స్థానంగా 
కలవాడా! (ప్రణవ స్వరూపము (ప్రజ్ఞాస్వరూపము, ఆత్మస్వరూపము అయిన శబ్దమే స్థానముగా కలవాడా. జ్ఞానశక్తీ, ఇచ్చాశక్తీ 
క్రియా శక్తులనే మూటినీ కలవాడని భావం); చతుష్కల!= నాలుగు కళావిశేషాలతో ఒప్పినవాడా! (ఆ నాలుగు కళలకే ప్రకాశ, 
అనంత, జ్యోతిష్మతీ, ఆయతనములని పేర్గున్నవి. సద్విహార!= మంచివారిలో తిరుగువాడా! (సత్పురుషులనగా బుష్యాదులు); 
నిష్యంది= స్రవించే (జారుచున్న); సుధాకృతీ!= అమృతస్వరూపుడా! (మహాయోగుల సమాధ్యవస్థలో పొందే అనిర్వచీయానందానికే 
“నిష్యందిసుధ” అని యోగతత్త్య విశేషాలు తెలిసినవారు చెబుతుంటారు); పరమసౌఖ్య= (శ్రేష్టమైన సంతోషాన్ని; విధాయక!= 
నిర్ణయించేవాడా!; చిత్స్యరూప!= జ్ఞానమే ఆకారమైనవాడా!; నిప్పంది= కదలనటువంటి; నిరంజన= ఆసక్తిలేని; అస్థలిత= స్థిరమైన, 
జారిపోని; శాశ్యత= ఎల్లప్పుడూ ఉండే; నిర్మల= స్వచ్చమైన; వైభవా!= సంపదకలవాడా!; మహానందరస= నిండైన సంతోషమనే 
రసము యొక్క; ఏకతాత్మ!= ఏకత్వమునందు; ఆత్మలయనక్రమ= ఆత్మలీనం గావించుట అనే తీరు కలవాడా! నిష్కల!= 
భాగాలు లేని అఖండమూర్తీ!; బోధపుష్కలా= విజ్ఞాన ఘనమూర్తీ! 


తాత్పర్యం: స్వామీ! నీవు 'బిందుచిదాత్మమయ'మైన ముక్కాలి పీటమీద అధివసించి ప్రపంచ వ్యాపారమును 
గావించెదవు. (ప్రకాశాది నాలుగు కళలూ నీకున్నవి. ప్రపంచమంతా నీవు స్వచ్చమైన రూపంతో 
తిరుగుతున్నావు. యోగీశ్వరుల యోగనిష్టలో (స్రవించే అమృతధారవు నీవు. అందువలన నీవు సర్వ శ్రేష్టమయిన 
మోక్షమును కలిగిస్తున్నావు. చేతనాచేతనమూ. నాశరహితం, దేనియందునూ ఆసక్తం కానిదీ, అదృష్టమైనదీ 
అయిన ఈశ్వర భావ (ప్రకాశం నీది. ప్రపంచంలోని మహానందమనే ఏకైకరసమునందు ఆత్మను లీనం 
గావించువాడవు. 


క ఆస్తిక చేతస్సహితా! । కౌస్తుభరత్నాస్టిమాలికా శబలిత వ 
క్షస్తల! సుమహిత నిగమ । ప్రస్తవనీయ ప్రకార! పరమోదారా! 336 


ప్రతిపదార్థం: ఆస్తిక= ఆస్తికులయిన వారి (దైవ విశ్వాసమున్నవారి); చేతస్సహితా!= మనస్సులతో కూడి ఉన్న వాడా!; కౌస్తుభరత్న= 
కౌస్తుభమనే రత్నంతోనూ; అస్థిమాలికా= ఎముకల హారంతోనూ; శబలిత వక్షస్తల= చిత్రమయిన వర్షంతో ఉన్న ఎదురురొమ్ము 
కలవాడా; సుమహిత= చాలా గొప్పవైన; నిగమ= వేదాలలో; ప్రస్తవనీయ (ప్రకార!= కొనియాడదగిన విధము కలవాడా!; పరమోదారా!= 
మిక్కిలి దయాగుణము కలవాడా!. 


తాత్సర్యం: ఆస్తికుల మనస్సులతో కూడుకొన్నవాడా! కౌస్తుభరత్నంతోను (విష్ణుని పరంగా) ఎముకల మాలికతోను 
(శివుని పరంగా) చిత్రమైన వర్షంకల వృక్షస్థలము కలవాడా! చాల గొప్పవైన వేదాలలో స్తుతింపబడిన విధము కలవాడా! 
మిక్కిలి దయాగుణం కలవాడా! 


మాలిని; 
శ్రుతి ఫలరస భావస్తుత్యమూర్తీ! నతార్తి 
ప్రతిహనననితాంత ప్రాఢహేలా! వినోదా 
యితభువన వితానాహీన నిర్వాహ! మోహ 
వ్యతికర తిమిర ప్రధ్వంసనా దీపరూపా! 337 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (శ్రుతిఫల= వేదములనే ఫలములయొక్క; రసభావ= రసత్వంతో; స్తుత్యమూర్తీ!= స్తుతింపదగిన ఆకారం 
కలిగినవాడా! (పరబ్రహ్మ (శ్రుతిరస భావమూర్తి అనీ - ఆ రసఫలమే ఈ పరతత్త్యంగా మూర్తిత్య్వమును పొందినదనీ భావం. 
పరబ్రహ్మతత్యము= వేదరస స్వరూపం); నతార్తి= నతుల (భక్తుల) కష్టాలను; ప్రతిహనన= నశింపజేయటంలో; నితాంత= మిక్కిలి; 
'ఫ్రొాఢహేలా!= నేర్చరియైనవాడా! (అనగా కష్టాలతో సర్వార్బణంగా నమస్కారంచేసి నీవే దిక్కనిన వారికష్టాలను తొలగించుటలో 
మిక్కిలి నేర్పరి అయినావాడా - అని); వినోదాయిత= వినోదంగా ఒప్పిన; భువన= ప్రపంచముల; వితాన= సంబంధమైన; అహీన 
నిర్వాహ!= ఉత్తమముగా పరిపాలనము సేయువాడా! (అనగా ప్రపంచ సృష్టిస్థితి లయాలను నిరుపమానంగా పాలించేవాడా - 
అని భావం); మోహవ్యతికర= అజ్ఞాన సంబంధమైన; తిమిర= చీకటిని; ప్రధ్వంసనా= నశింపజేయటంలో; దీపరూపా!= దీపాకారం 


కలవాడా! (వెలుగయిన వాడా). 
తాత్పర్యం: (శ్రుతులయిన వేదాలచేత తెలియజేయబడే రసభావం నీ స్వరూపం. భక్తుల బాధలను తొలగించటం 
నీ కొక ఆట. చతుర్దశభువనాలలో లోటులేమీ లేకుండా పరిపాలన చేస్తూ ఉంటావు. భక్తుల మనసులలోని 
అజ్ఞానాంధకారమును తొలగించే, అంతటను (ప్రకాశించే దీపముయొక్క ఆకారం కలవాడా! మోహాంధకారాన్ని 
తొలగించే ప్రదీపస్వరూపా! 
గద్యము: 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 

ప్రణీతంబయిన శ్రీమహా భారతంబున ద్రోణపర్వంబునందు( జతుర్ణాశ్వాసము. 

తాత్పర్యం: ఈ మహాభారతం సంస్కృతాంధ్ర భాషా కవీశ్య్వరులకు స్నేహితుడూ (సూర్యుడివంటి వాడూ), 
కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితుల పూజలచేత (ప్రకాశిస్తున్నవాడూ అయిన తిక్కన సోమయాజిచేత 
రచితమయిన శ్రీమహాభారతంలోని (ద్రోణపర్వంలో నాలుగవ ఆశ్వాసం. 


ద్రోణపర్వంలోని చతుర్జాశ్వాసం సమాపం. 
థి bar) 


537 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 


క _ శ్రీధామ లసదపాంగ । వ్యాధూత ప్రణత దురితవర్గ! నిరోహ 
ద్భోధాత్మక దేహా! జగ । దాధార విహార నిపుణ! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ= సంపదలకు; ధామ= నిలయమై; లసత్‌= (ప్రకాశిస్తున్న; అపాంగ= కడకంటి చూపులచేతనే; వ్యాధూత= 
ఎగురగొట్టబడిన; ప్రణత= (తనకు) నమస్కరిస్తూ ఉన్న భక్తులయొక్క; దురితవర్గ!= పాపాల సమూహం కలవాడా!; నిరోహత్‌= 
మొలకెత్తుతున్న; బోధాత్మక= జ్ఞానరూపమైన; దేహా!= శరీరంకలవాడా!; జగత్‌= (ప్రపంచానికి; ఆధార= ఆ(శ్రయమైన; విహార= 
విలాసక్రీడయందు; నిపుణ!= సమర్జుడవైనవాడా!; హరిహరనాథా!= శివకేశవాత్మకుడవైన ఓ ఆదిదేవా! (అవధరింపుము= 


సావధానంగా వినండి). 

తాత్సర్యం: నిన్నాశ్రయించిన భక్తుల పాపాలను, అనగా పాపఫలాలైన దుఃఖాలను కడగంటి చూపులచేతనే పోగొట్టి 
వారికి సంపదల నను[గ్రహించి నిర్మూలిస్తావు. మోక్షాన్ని కోరే భక్తుల హృదయాలలో జ్ఞానరూపంతో ఆవిర్భవించి, 
వారికి మోక్షలక్ష్మిని (ప్రసాదిస్తావు. ఈ (ప్రపంచమంతా నీ లీలావిలాసమే. ఈనాడు నాకు హరిహరరూపంతో 
సాక్షాత్కరించిన ఓ పరమేశ్వరా! (నే చెప్పబోయే కథను సావధానంగా వినుము.) 


కృష్ణార్దునులు సల్హాపంబు లొనరించుచు ధర్మజుకడ కరుగుచుండుట (సం. 7 - 122 - 1 


వ. _ దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లద్దుతోదారంబగు నరనారాయణుల విక్రను విహారంబు 
విని వెజిం/గంది యాంబికేయుండు సంజయు దిక్కు మొగంబై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ మహారాజు 
నకు(తో); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు; అట్టు= ఆ విధంగా; అద్భుత= ఆశ్చర్యాన్ని కలిగించే; ఉదారంబు+అగు= 
గొప్పదైన అనగా గొప్ప ప్రయోజనాన్ని సాధించిన (సైంధవవధ సామాన్య విషయం కాదు. సైంధవుడి తల భూమిపై పడకుండా 
అతడి తండ్రి తొడమీద పాశుపతా(స్తం ద్వారా పడవేయించటం ఆశ్చర్యకరం కాదా! మరియు పార్టుని ప్రాణాలకే ముప్పుగా 
పరిణమించిన సైంధవవధరూప ప్రతిజ్ఞ నెరవేర్చటం గొప్ప ప్రయోజనాన్ని సాధించిందే అయింది); నరనారాయణుల= నర 
నారాయణులనబడే బదరికా(శ్రమవాసులగు బుషులు; వారి అంశచేత జన్మించిన వారలు ఈ అర్జునుడు, కృష్ణుడున్ను - 
వీరిద్దరియొక్క; విక్రమ విహారంబు= పరాక్రమంతో కూడిన విహారాన్ని గూర్చి; విని; వెజంగు= నిశ్చేష్టత్వాన్ని; అంది= పొంది; 
ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు (ఆంబికాయాః అపత్యం పుమాన్‌ ఆంబికేయః - అంబిక అనే ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు, 
కావున ఆంబికేయుడు); సంజయు దిక్కు మొగంబు+ఐ= సంజయుడివైపు అభిముఖుడై. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయన బుషి జనమేజయమహారాజుతో అనంతర కథను ఈ విధంగా 
చెప్పాడు: ధృతరాష్ట్రుడు అర్జునుడి, శ్రీకృష్ణుడి పరాక్రమ ప్రదర్శనలను గురించి విన్నాడు. చేష్టలు సన్నగిల్లి, భయ 
(భ్రాంతుడయ్యాడు. ఆ తరువాత జరిగిన కథను వినగోరి సంజయుడిని చూచి ధృతరాష్ట్రుడు ఇట్టా ప్రశ్నించాడు. 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “ఇవ్విధమున సైంధవు. డా । కవ్వడిచే( బడిన పిదప గౌరవు లెట్లె 

రవ్వార్త సెప్పు మనవుడు । నవ్విభునకు నాత( డిట్టు లనియె నరేంద్రా! 3 
ప్రతిపదార్థం: నరేం[ద్రా!= జనమేజయమహారాజా!; ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; సైంధవుండు= సింధుదేశపు రాజయిన 
జయ॥ద్రథుడు; ఆ+కవ్వడిచేన్‌= ఆ సవ్యసాచిచేత (అనగా అర్జునుడిచేత); పడిన పిదపన్‌= సంహరించబడిన తరువాత; కౌరవులు= 
దుర్యోధనుడు మొదలైన మావారు; ఎట్టు= ఏ విధంగా (అనగా ఎట్టి ప్రవృత్తి కలవారు); ఐరి= అయినారో; ఆ+వార్త= ఆ విషయాన్ని; 
చెప్పుము= వినిపించుము; అనవుడున్‌= అనగా; ఆ+విభునకున్‌= ఆ ధృతరాష్ట్రుడికి; ఆతండు= ఆ సంజయుడు; ఇట్టులు= 
ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'ఓ సంజయా! సైంధవుడు పార్టుడిచేత సంహరించబడిన తరువాత మా వారైన దుర్యోధనాదులు- 
ఏం చేశారో ఆ విషయాన్ని చెప్పు' మని అడుగగా - జనమేజయ మహారాజా! సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్టా 
చెప్పటానికి (ప్రారంభించాడు. (ఇది వైశంపాయనుడి వాక్యం). 


వః అట్లు పాండవ బలంబులు పొంగి కడంగి కుంభసంభవుమీ(దం గవిసి కయ్యంబు సేసె; నా సమయంబున 

నిక్కడ. 4 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; పొంగి= ఉత్సాహంతో విజృంభించి; కడంగి= 
ప్రయత్నపూర్వకంగా; కుంభసంభవుమీ(దన్‌= ద్రోణాచార్యుడిపై; కవిసి= తలపడి; కయ్యంబు= యుద్దం; చేసెన్‌= చేశాయి; ఆ 
సమయంబునన్‌= అదే సమయంలో; ఇక్కడన్‌= ఇచ్చట (కౌరవసైన్యంలో). 
తాత్పర్యం: సైంధవవధతో పాండవుల సైన్యాలు ఉత్సాహంతో పెల్లుబికి, ద్రోణాచార్యులపై తలపడి యుద్దం 
చేయ ప్రారంభించాయి. ఆ సమయంలోనే ఇక్కడ కౌరవసైన్యంలో. 
చ. కృపుండును ద్రౌణియుం గడంగి క్రీడిపయిన్‌ శర వర్షముల్‌ మహో 

గ్రపు రభసంబునం గురియంగా నవి మాన్టి యతండు వారలం 

గుపితు(డు గాకయున్‌ విశిఖ కోటుల నల్లన కప్పు పెల్లునం 

గృపుని శరీర మొయ్య నొజిగెన్‌ రుధిరచ్యుతి మూర్చ వచ్చినన్‌. 5 
ప్రతిపదార్థం: కృపుండును= కృపాచార్యుడూ; ద్రౌణియున్‌= అశ్వత్హామా(అనగా వీరిద్దరూ); కడంగి= ప్రయత్నపూర్వకంగా; 
క్రీడిపయిన్‌= అర్జునుడిపై; శరవర్షముల్‌= బాణాలవర్లాలు; మహో[గ్రపు రభసంబునన్‌= మిక్కిలి భయంకరమైన వేగంతో; కురియం 
గాన్‌= కురిపించగా; అవి= ఆ బాణాలను; మాన్చి= శమింపచేసి; అతండు= ఆ అర్జునుడు; వారలన్‌= ఆ కృపాచార్య, అశ్వత్హామలను; 
కుపితుండు= కోపం కలవాడు; కాకయున్‌= కాకుండానే (అనగా వారిపై కోపపడక); విశిఖకోటులన్‌= బాణాల సమూహాలచేత; 
అల్లన= మెల్లగా (అనగా తీక్షణంగా గాయపరచకుండే విధంగా); కప్పుపెల్లునన్‌= కప్పివేయటంలోని అతిశయంతో; కృపుని శరీరము 
= కృపాచార్యుడి దేహం; రుధిరచ్యుతిన్‌= రక్తంకారటంచేత; మూర్చ= తెలివితప్పుట; వచ్చినన్‌= రాగా; ఒయ్యన్‌= మెల్లగా; ఒజగెన్‌= 
వాలింది. (అనగా తెలివి కోల్పోయి రథంమీద వాలిపోయాడని భావం). 
తాత్పర్యం: కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడిమీద బాణవర్షం కురిపించారు. అర్జునుడు ఆ బాణాలను 

థ జ 0 జ 

ఖండించాడే కాని వారిపై కోపం చూపించలేదు. కాని, మెల్లగా బాణవర్షం కురిపించాడు. వలసినంత వేగంగా 
బాణాలు వేయనప్పటికీ కృపాచార్యుడి శరీరంనుండి ఆ మాత్రం బాణాల తాకిడిచేతనే నెత్తురు ధారగా కారిపోవటం 
చేత అతడు మూర్చపోయాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 539 


వ. ఇట్లుకృపాచార్యుండు రథంబుమీ(దం బడిన దత్సారథి దేరు దొలంగం దోలుకొని పోయె; నశ్వత్తామయు 
నోహటించి తొలంగె; దక్కటి రథికులు పై(బెట్టంజాలక యంతంత నిలిచి;రట్లు శారద్వతుండు దనయమ్ముల 
మూర్చిల్లుట సూచి సవ్యసాచి వగచె; నప్ప డన్నరునిం గౌంగిలించుకొని నారాయణుం డిట్లనియె: 6 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కృపాచార్యుండు= అశ్వత్థామ మేనమామ అయిన కృపాచార్యుడు; రథంబుమీ(దన్‌= రథంపై; 
పడినన్‌= వాలిపోగా; తద్‌+సారథి= ఆ కృపుడియొక్క సారథి; తేరు= రథాన్ని; తొలంగన్‌= (యుద్దభూమినుండి) తొలగిపోయే 
విధంగా; తోలుకొని పోయెన్‌= తోలుకొనిపోయాడు; అశ్వత్హామయున్‌= అశృత్తామకూడ; ఓహటించి= వెనుకాడి; తొలంగెన్‌= 
తొలగిపోయాడు (అర్జునుడిని ఎదిరించలేక వెనుదిరిగి పోయాడని భావం); తక్కటి రథికులు= మిగిలిన రథికులు; పైన్‌+ పెట్టన్‌+చాలక= 
ఎదిరించలేక; అంతన్‌+అంతన్‌= కొంతదూరాన; నిలిచిరి= ఉండిపోయారు; అట్టు= ఆ విధంగా; శారద్వతుండు= కృపాచార్యుడు; 
తన+అమ్ములన్‌= తనయొక్క (అర్జునుడి యొక్క) బాణాలతో; మూర్చిల్దుట= తెలివితప్పి పడిపోవటం; చూచి= కనిపెట్టి; సవ్య 
సాచి= అర్జునుడు; వగచెన్‌= దుఃఖించాడు; అప్పుడు= ఆ సమయాన(అర్జ్హునుడి దుఃఖావస్థను మాన్సటానికి); ఆ+నరునిన్‌= 
ఆ అర్జునుడిని; నారాయణుండు= కృష్ణుడు; కొంగిలించుకొని= అక్కున చేర్చుకొని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్పర్యం: ఈ విధంగా కృపాచార్యుడు రథంమీద మూర్చిల్లటం చూచి, సారథి రథాన్ని రణభూమినుండి తొలగించి 
తోలుకొనిపోయాడు. అశ్వత్హామ కూడా అర్జునుడిని ఎదిరించలేక వెనుదిరిగాడు. మిగిలిన రథికవీరులు అంతంత 
దూరంలో చూస్తూ నిలుచుండిపోయారు. అర్జునుడు తన బాణాలకు కృపాచార్యుడు మూర్చిల్లటంతో దుఃఖావస్టకు 
లోనయ్యాడు. అది కనిపెట్టి ఓదార్భటానికై కృష్ణుడు అర్జునుడిని ఆలింగనం చేసికొని ప్రశంసిస్తూ ఇట్టా పలికాడు: 
విశేషం: కృపాచార్యుడి మూర్చ చూచి అర్జునుడు విలపించిన ప్రకారం సంస్కృతభారతంలో ద్రోణపర్వం 47వ అధ్యాయం 13వ 
శ్లోకంనుండి 23వ శ్లోకం వరకు విపులంగా వర్లించబడింది. ఈ విషయం అంతా “అప్పుడు” అనే మాటతో సం[గ్రహించటం 
జరిగింది. ఆ సమయాన అర్జునుడిపై తలపడదలచిన కర్గుడిని సాత్యకి అడ్డుకోవటం, కర్లసాత్యకుల యుద్దం, కర్ష పరాజయం, 
అర్జునుడు కర్ణుడిని గద్దించటం, కర్లపుత్రుడైన వృషసేనుడిని వధించటానికి అర్జునుడి ప్రతిజ్ఞ - ఇత్యాద్యంశాలు వర్ణించిన పిమ్మట 
కృష్ణుడు అర్జునుడిని ప్రశంసించటం కలదు. (సంస్కృతభారతం గోరఖపూర్‌ ప్రతి ననుసరించి అనువాదంలో ఈ మార్పు 
గోచరిస్తున్నది.) 

క 'కురుబలము( దొడరి గెలువ(గ । సుర గణముల కైన నరిది శూరోత్తమ! నీ 
వురవడి గెలిచితి భాగ్య । స్పురణంబును బాహు బలము. బొగడం దగదే? 7 

ప్రతిపదార్థం: శూరోత్తమ!= శూరులలో శ్రేష్టుడవగు ఓ అర్జునా!; కురుబలమున్‌= కౌరవసైన్యాన్ని; తొడరి= ఎదిరించి; గెలువంగన్‌= 
గెలవటానికి; సురగణములకున్‌+ఐన= దేవతల సమూహాలకైనా కూడా; అరిది= అశక్యం (అనగా శక్యంకాదు); నీవు+ఉరవడిన్‌= 
నీవు అతివేగంగా (అనగా అనాయాసంగా); గెలిచితి(వి= ఓడించావు (కావున నీయొక్క); భాగ్యస్సురణంబును= అదృష్టస్ఫూర్తి 
మరియు; బాహుబలమున్‌= భుజబలం (అనగా పరాక్రమం); పొగడన్‌= ప్రశంసించటానికి; తగదే?= తగింది కాదా! (నీ అదృష్టానికీ, 
పరా(క్రమానికీ నిన్ను ప్రశంసిస్తున్నా నని భావం.) 

తాత్సర్యం: ఈ కౌరవసైన్యాన్ని గెలవటం ఆ దేవతలందరు ఏకమై వచ్చినా సాధ్యం కాదు. అట్టి సైన్యాన్ని 

సునాయాసంగా గెలిచావు. ఈ గెలుపునకు నీ అదృష్టమే కాదు, నీ పరాక్రమం కూడా కారణమే. అందువల్ల 

నీ అదృష్టాన్ని, పరాక్రమాన్ని (ప్రశంసించనక్కరలేదా!. 

క _ ఆ వృద్ధక్షత్రు తపము । వావిరి నోర్వంగ నీకు వచ్చినటుల దు 
ర్భావుం డగు కర్టు నోర్వం । గా వచ్చినం గాదె నాకు గడు. బ్రీతి యగున్‌!' 8 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ వృద్దక్షత్రు తపము వావిరిన్‌= సైంధవుడి తండ్రి అయిన ఆ వృద్దక్షత్ర మహారాజు తపస్సుయొక్క ఉత్కర్షను; 
ఓర్వంగన్‌= జయించటానికి; నీకున్‌= అర్జునుడవైన నీకు (ముక్కంటినే గెలిచి పాశుపతా(స్తాన్ని సంపాదించినవాడవైన నీకని 
అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని); వచ్చిన+అటులు= వచ్చిన విధంగా; ఓర్వంగన్‌+వచ్చినటులు= జయించజాలిన విధంగా అని 
అన్వయ(క్రమం; దుర్భావుండు+అగు= ఊహించరానివాడైన (అనగా ఊహకందని పరాక్రమము గలవాడని భావము); కర్ణుని= 
రాధేయుడిని; ఓర్వంగాన్‌ వచ్చినన్‌= ఓడించజాలిన (నాడే); నాకున్‌= నీ శ్రేయము కోరే నాకు (కృష్ణునకు); కడున్‌= మిక్కిలి; 
ప్రీతి= సంతోషము; అగున్‌+కాదె!= కలుగును కదా! 


తాత్పర్యం: వృద్దక్షత్రుడు సైంధవుని తండ్రి, తన కుమారుని తల నేల గూల్చినవాని తల తుత్తునియలగుటకు 
తన తపస్సును ధారపోసినాడు. అతడి తపోమహిమ అట్టిది. దానిని గూడ పాశుపతాస్త్ర ప్రభావంచేత జయించావు. 
అర్జునా! నీవు ఇక జయించవలసినవాడు కర్ణుడు. ఇం(ద్రుడిచ్చిన శక్యాయుధంతో ఊహ కందకుండా నిలిచాడు. 
అతడిని కూడ నీవు జయించిననాడు నా కెంతో సంతోషం కలుగుతుంది. నీ (శ్రేయస్సును కోరేవాడను కదా! 


విశేషం: ఇవి శ్రీకృష్ణుడు అర్జునుడితో అనిన మాటలు. 'నీకు' అనగా పాశుపతా'స్తాన్ని సాధించిన నీకు అని 'నాకు' అనగా 
సర్వవిధాల నీ శ్రేయాన్ని కోరే నాకు అని అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని. ఇంతేగాక ఆ వృద్దక్షత్రు అనే సమాసంలోని “ఆ” 
అను మాట పూర్వపరామర్శకమై వృద్దక్షత్రుడు పుత్ర ప్రాప్తికై చేసిన తపస్సు మొదలైన విషయాలను జ్ఞప్తికి తెస్తుంది. ఈ పద్యంలోని 
పదాల అర్థవిశేషం గమనిస్తే తప్ప పద్యాభిప్రాయం స్పష్టంకాదు. 
చ. అనవుడు నాతం డిట్లను “మహాత్మ! భవత్మరుణం బ్రతిజ్ఞ యే 

ను నెథపం గంటిం బాండవమనోరథసిద్ధి భవద్దయా సమృ 

ద్ధి నగుట వింతయే? భవ దధీనులకున్‌ విజయంబు బ్రాంతె? నీ 

పను పొనరించు వార; మట భారము నీయది గాదె యెప్పడున్‌!' 9 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతండు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలుకుతున్నాడు; ఓ మహాత్మ!= 
ఓ మహానుభావా!(కృష్ణా!); భవత్‌+కరుణన్‌= (భవత్‌ శబ్దము పూజ్యార్థం)= పూజ్యుడవగు నీయొక్క దయచేత; ప్రతిజ్ఞ= సైంధవ 
వధ రూపమైన (ప్రతిన; ఏను= నేను; నెజపన్‌+కంటిన్‌= నిర్వహించజాలితిని; పాండవ మనోరథసిద్ది= పాండవులయొక్క అభీష్టముల 
యొక్క సిద్ది (అనగా పాండవులమగు మా కోరికలు నెరవేరటం); భవత్‌+దయా+సమృద్దిన్‌= నీ దయాతిశయం చేత; అగుట= 
కలుగుట; వింత+ఏ?= ఆశ్చర్యమా?; భవత్‌+అధీనులకున్‌= నీ అధీనులైన వారలకు (నిన్ను ఆశ్రయించిన వారలకని భావం); 
విజయంబు= కార్యసాఫల్యం; బ్రాంతి+ఎ?= దుర్లభమా? (తప్పక లభిస్తుందని తాత్పర్యం); నీ పనుపు= నీ ఆనతిని; 
ఒనరించువారము= పాటించేవారం; అట= ఆ తరువాత; భారము= కార్యం నిర్వహించే భారం; ఎప్పుడున్‌= ఎట్టి సందర్భంలోనైనా; 
నీ అది= నీది; కాదె?= కాదా? (నీదే అనిభావం.) 


తాత్సర్యం: కృష్ణుడి పలుకులు విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు. “ఓ మహానుభావా! కృష్ణా! నేను ఈ 
ప్రతిజ్ఞ నిర్విఘ్నంగా నెరవేర్చానంటే అదంతా నీ దయయే. కేవలం నాదే కాదు. మా పాండవులందరి కోరిక లీడేరటం 
నీ పరిపూర్ణ దయా ఫలితమే. దీనిలో వింత లేదు. నిన్నాశ్రయించినవారికి కార్యసిద్ధి దుర్లభం కాదు. మేము 
నీవు చెప్పినట్టు చేయువారం. ఆపైన భారం ఏ విషయంలోనైనా నీదే కదా! 


తే. అనుడు నుద్దత మందస్మితాస్యు( డగుచు | దనుజమర్దను( డతనితో 'ధర్మతనయు( 
గానం బోవంగ వలయు భాస్మరు(డు గ్రుంకు । చున్నవాం డని పలికిన నన్నరుండు. 10 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 541 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; ఉద్గత= పొడసూపిన; మందస్మిత= చిరునవ్వు గల; ఆస్యుండు= ముఖం కలవాడు; అగుచున్‌= 
బౌతూ; దనుజమర్దను(డు= రాక్షససంహారి అయిన కృష్ణుడు; అతనితోన్‌= ఆ అర్జునుడితో; ధర్మతనయున్‌= ధర్మనందనుడైన 
ధర్మరాజును; కానన్‌= చూడటానికి; పోవంగవలయున్‌= పోవలయును; భాస్కరుండు= సూర్యుడు; (క్రుంకుచున్నవా(డు= 
అస్తమిస్తున్నాడు; అని= ఇట్టు; పలికినన్‌= పలుకగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు. 


తాత్సర్యం: అర్జునుడి మాటలు విని కృష్ణుడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు: ఓ పార్గా! ధర్మరాజును మనం 
చూడపోవలె. సూర్యాస్తమయం జౌతూ ఉన్నది.” ఈ పలుకులు విని అర్జునుడు (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. “అట్లు కాక యనుటయు.గదిలి, భీమసేనుండును సాత్యకియును యుధామన్యుండును నుత్తమౌజుండును 
సముచితసల్లాపంబులు సేయుచు. దో నేతేర సాంద్ర శోణిత పూర సేకంబున ఘోరంబైన సంగ్రామ 
తలంబునం జని చని శౌరి సవ్యసాచి నాలోకించి. 11 


ప్రతిపదార్థం: అట్టు= అట్లే; కాక= కానీ; అనుటయున్‌= అనగానే; కదిలి= బయలుదేరి; భీమసేనుండును= భీముడు; సాత్యకి 
యును= సాత్యకి; యుధామన్యుండును= యుధామన్యుడు; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడు; సముచిత సల్హాపంబులు+చేయుచున్‌= 
సందర్భోచితాలైన మాటలు మాట్టాడుకొంటూ; తోన్‌+ఏతేరన్‌= వెంట వస్తూ ఉండగా; సాంద్రశోణితపూర సేకంబునన్‌= దట్టమైన 
రక్తప్రవాహపు జల్లుతో; ఘోరంబు+ఐన= భయంకరంగా ఉన్న; సంగ్రామ తలంబునన్‌= రణరంగస్థలాన; చని చని= వెళ్ళి వెళ్ళి 
(కొంతదూరంవెళ్ళి అని భావం); శౌరి= కృష్ణుడు; సవ్యసాచిన్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: “సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. ధర్మరాజును చూడటానికి వెళ్ళుదాము” అనే కృష్ణుడి మాటకు 
పార్గుడు 'సరే' అన్నాడు. అప్పుడు భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమౌజుడు యథోచితంగా సంభాషిస్తూ 
వెంట నడిచారు. వారు నడిచే రణభూమి అంతా రక్తప్రవాహం గడ్డకట్టి భయంకరంగా ఉన్నది. ఆ రణభూమిని 
చూచి కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలికాడు: 


విశేషం: యుధామన్యుడు, ఉత్తమౌజుడు - వీరిద్దరు పాంచాలురు. అర్జునుడికి చక్ర రక్షకులు. సాత్యకి అర్జునుడికి పృష్ట రక్షకుడు. 
భీష్మపర్వంలో ఈ విషయం (ప్రస్తావించబడింది. ఈ శ్లోకం చూడండి. శ్లో ॥ పృష్టగోయోర్డునస్యాసి యుయుధానో మహారథః 
। చక్రరక్ల్షే చ పాంచాల్యే యుధామ న్యూత్తమౌజసౌ॥ (యుయుధాన= సాత్యకి). 


చ. “కరులు రథంబు లశ్వములు కాలుబలంబు చమూపతుల్‌ మహీ 
శ్వరు లఖిలాస్త్ర శస్త్రములు చామరముల్‌ గొడుగుల్‌ సిడంబు లా 
భరణము లిత్తెబింగునను బార్జ! కడుం జెలువొందె. జూడ సం 
గరమహి చిత్ర వస్త్రమున గప్పిన చందము+ దో(ప( జేయుచున్‌. 12 


ప్రతిపదార్థం: పార్థ!= ఓ అర్జునా!; కరులు= ఏనుగులు; రథంబులు= రథాలు; అశ్వములు= గుర్రాలు; కాలుబలంబు= సైనికులు; 
చమూపతుల్‌= సైన్యాధ్యక్షులు; మహీశ్వరులు= రాజులు; అఖిల+అస్త్రశస్త్రములు= అస్త్రాలు, శస్ర్రాలు అన్నీ కూడా; చామరముల్‌= 
వింజామరాలు; గొడుగుల ఛత్రాలు; సిడంబులు= ధ్వజాలు; ఆభరణములు= కిరీట కేయూరాది ఆభరణాలు (వీటన్నింటిని); 
-ఈ+తెజంగునను= ఈ విధంగా; చూడన్‌= చూస్తూ ఉంటే (గజ రథాశ్వాదులు రణరంగాన పడిఉన్న తీరు చూస్తూఉంటే అని 
భావం); సంగరమహి= రణభూమి; చిత్ర వస్త్రమునన్‌= రంగురంగుల వస్త్రంతో; కప్పిన చందమున్‌= కప్పిన విధానాన్ని; తోయన్‌+ 
చేయుచున్‌= స్ఫురింపజేస్తూ; కడున్‌= మిక్కిలి; చెలువు+ఒందెన్‌= ప్రకాశిస్తూ ఉన్నది. 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'అర్జునా! ఈ రణభూమి చూచావా? రణాన తెగిపడిన చతుర్విధ సైన్యం, సేనాపతులు, రాజులు 
వారి ధ్వజ రథాదులు, ఆభరణాలు, శస్రాలు ఈ భూమిని కప్పివైచినవి. వీటిని చూస్తుంటే ఎంతో అందంగా 
రంగురంగుల వస్త్రంతో రణభూమిని కప్పినట్టుగా భాసిస్తూ ఉన్నది. 


విశేషం: అలం: ఉత్రేక్ష రణభూమిని చిత్ర వస్తాలంకృతంగా ఊహించి చెప్పటంచేత ఇది ఉత్రేక్షాలంకారం..ఈ అలంకారం 
అర్జునుడి వీరవిహారాన్ని పరాక్రమాతిశయాన్ని సూచిస్తుంది. అర్జునుడి పరాక్రమాతిశయాన్ని ప్రస్తుతించటానికి కృష్ణు డీవిధంగా 
రణభూమిని వర్షించాడు. దీనిని అలంకారకృత వస్తుధ్వని అంటారు. మరియొక విశేషం: ఈ పద్యం మూడవపాదంలో “అఖీలాస్త్ర 
విత్తములు” అనే పాఠం 'అఖిలాస్త్ర శస్త్రములు” అనే దానికి బదులుగా కానవస్తున్నది. దానికి అర్ధం అస్త్రాలన్నింటిని బాగా 
తెలిసినవారు అని. ఈ మహాసేనాపతులు అట్టివారని అన్వయం. అంతేగాక పద్యంలోని మరోపాదం సంస్కృతమూలానికి చాలా 
దగ్గరగా ఉన్నది. అదేమంటే “ఆభరణము లిత్తెజంగునను బార్హ! కడుం జెలువొందె జూడు సంగరమహి” దీని అర్థం: 
ఆభరణములు+ఉన్న+ఈ తెజంగు= ఆభరణాలు పడియున్న వైనం (కర్త) రణభూమిని చిత్ర వస్రాలంకృతగా ఉన్నట్లు 
తోపింపజేస్తూ మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నది చూశావా? - అని అర్జునుడితో కృష్ణుడు పలికిన వాక్యం మూలంలో ఉన్న “మహీతలం 
నరవర పశ్ళ దుర్చృశమ్‌” అనే ఘట్టానికి తగినట్టుగా ఉన్నది. 


వ. భవదీయ బాహావిహారంబు నుదారత్వం బిట్లుండునే?” యని యగ్గించుచు నరిగి సమయోచితం 


బగుటయును ప్రతియోధులు తిచ్చవడియునికిం జేసియు సమరంబు సాలించి తమరాక కెదురు చూచుచుం 
గూడికొని యున్నయుధిష్టిరాదుల సమీపంబగుటయుం బాంచజన్యంబు పూరించినం బాండవాగ్రజుండు.13 


ప్రతిపదార్థం: (ఓ అర్జునా!) భవదీయ బాహావిహారంబు+ఉదారత్వంబు= నీ బాహువుల వీరవిహారంయొక్క గొప్పతనం; ఇట్టు= 
ఈ విధంగా; ఉండునే?= ఉంటుందా? (ఈనాటి నీ వీరవిహారం మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇంతకుముందెన్నడూ చూడలేదని 
భావం); అని= అంటూ; అగ్గించుచున్‌= ప్రశంసిస్తూ; అరిగి= వెళ్ళి సమయ+ఉచితంబు= సమయానికి తగింది; అగుటయును=కాగా; 
ప్రతియోధులు= శత్రువీరులు; అిచ్చవడి= చేష్టలు కోల్పోయి; ఉనికిన్‌+చేసియున్‌= ఉండటంచేతకూడ; సమరంబు= యుద్దం; 
చాలించి= ఆపివేసి; తమరాకకున్‌= తాము రావటానికి; ఎదురుచూచుచున్‌= ఎదురుచూస్తూ; కూడికొని+ఉన్న= గుమిగూడి ఉన్నటు 
వంటి; యుధిష్టిర+ఆదుల= ధర్మరాజు మొదలయినవారికి; సమీపంబు+అగుటయున్‌= దగ్గర కావటంవలన; పాంచజన్యంబు= 
పాంచజన్యం అనే తన (కృష్ణు శంఖాన్ని; పూరించినన్‌= (కృష్ణుడు) పూరించిన వెంటనే; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ఈ నాటి నీ బాహువుల వీరవిహారంయొక్క గొప్పతనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉందే” 
అని కృష్ణుడు అర్జునుడిని ప్రశంసిస్తూ, ఇద్దరూ రణభూమిని చూస్తూ ముందుకు నడిచారు. ఇక (ప్రొద్దుపోవటాన్ని, 
శత్రువీరులు అలసి నిశ్చేష్టులై ఉండటాన్ని చూచి యుద్దం ఆపుచేయించారు. తమరాకకై ఎదురుచూస్తూ గుమికూడి 


యున్న ధర్మరాజాదులు కానవస్తూ ఉండగా, కృష్ణుడు తన పాంచజన్యాన్ని విజయసూచకంగా పూరించాడు. అది 
విని ధర్మరాజు 


విశేషం: 'బాహావిహారంబు” అనే దానికి బదులు “బాహా వీర్యవిలాసంబు" అనే పాఠం తగినట్టుగా ఉన్నది. 
సైంధవుని సంహరించి కృష్ణార్దునులు వచ్చి ధర్మజునకు నమస్కరించుట (సం. 7-124-1) 


తే. రథము డిగ్గి హర్షాశ్రులు గ్రమ్ముదేర । నెదురు కొనుటయు సంభ్రమ మెసక మెస(గ 
బార్జుండును గేశవుండును బాదచారు । లై రయంబున( జని మొక్కి రవ్విభునకు. 14 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 543 


ప్రతిపదార్థం: రథము= రథాన్ని; డిగ్గి= దిగి; హర్ష-అ(శ్రులు; ఆనందబాష్పాలు; (క్రమ్ముదేరన్‌= కమ్ముకొంటూ ఉండగా; ఎదురు 
కొనుటయున్‌= ఎదుర్కొనగా; పార్టుడును= అర్జునుడూ; కేశవుండును= కృష్ణుడూ; సం భ్రమము= తొందరపాటు; ఎసకము+ఎసంగన్‌= 
అతిశయిస్తూ ఉండగా; పాదచారులు+ఐ= కాలినడకన వస్తూ; రయంబునన్‌= వేగంగా; చని= వెళ్ళి; ఆ+విభునకున్‌= ఆ 
ధర్మరాజునకు; (మొక్కిరి= నమస్కారం చేశారు. 


తాత్సర్యం: (ధర్మరాజు) రథం దిగి ఆనందబాష్పాలు కన్నులవెంట రాలగా కృష్ణార్ణునులను ఎదుర్కొంటూ ఉంటే 
వారిద్దరూ తొందర తొందరగా రథం దిగి పాదచారులై వచ్చి ఆ ధర్మరాజుకు (ప్రణామం చేశారు. 


విశేషం: ధర్మరాజు రథం దిగటం కృష్ణుడిపై ఆదరాన్ని సూచించగా కృష్ణార్ణునుల సంభ్రమాతిశయం ధర్మరాజుపై వారికిగల 
ఆదరభావాన్ని సూచిస్తుంది. ధర్మరాజు ఆనందా[శ్రువులు, కృష్ణుడియందుగల భక్తిని, అర్జునుడిపై గల వాత్సల్యాన్ని స్ఫురింపజేస్తాయి. 
ఇది భావధ్వని. దీనితో ఈ పాత్రల మనస్తత్త్యం చక్కగా నిరూపితమయింది. 


వ. ఇట్లు ప్రణమిల్లిన. 15 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా. 
తాత్పర్యం: ఈ విధంగా కృష్ణార్జునులు ధర్మరాజునకు నమస్కారం చేయగా. 


క. నరపతి యానందాశ్రులు | గరసరసిరుహముల నొత్తి కను దనియంగ న 
య్యిరువుర జూచుచు మేనులు । గరుపాఅంగ గ్రుచ్చి యొక్క కౌంగిటం జేర్డెన్‌. 16 


ప్రతిపదార్థం: నరపతి= ధర్మరాజు; ఆనంద+అ(శ్రులు= ఆనందబాష్పాలను; కర సరసిరుహములన్‌= కమలాలవంటి చేతులతో; 
ఒత్తి= తుడుచుకొని; కను= కన్నులు; తనియంగన్‌= తృప్తినిపొందే విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని (కృష్ణార్ణునులను); 
చూచుచున్‌= చూస్తూ; మేనులు= వారివారి శరీరాలు; గరుపాజంగన్‌= గగుర్పొడిచే విధంగా; (గ్రుచ్చి= ఆనించి; ఒక్కకౌంగిటన్‌= 
ఒకే కౌగిలిలో; చేర్చెన్‌= చేర్చాడు. (ఇద్దరిని విడివిడిగా గాక ఒకేసారి కౌగిలించుకొన్నాడని భావం). 


తాత్సర్యం: ధర్మరాజు ఆనందాతిశయంతో కన్నులలో నిండిన కన్నీటిని తుడిచికొంటూ, కన్నులార వారిద్దరిని 
చూస్తూ ఒకేసారి వారిద్దరిని గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆ కౌగిలిచేత వారిద్దరి శరీరాలు పులకితమైనాయి. 


విశేషం: “అలం: పరికరం. 'ఒక్క కౌయగిటి అనే పదంలో ఒక్క” అనే విశేషణం సాభిప్రాయం కాబట్టి ఇది పరికరాలంకారం. 
ఈ అలంకారం చేత ధర్మరాజు ఆ ఇద్దరిని సమానంగా ఆదరించాడనే భావం ధ్వనిస్తూ ఉన్నది. 


వ. ఇవ్విధంబున నాలింగనంబు సేసి యర్జునునితో ని ట్లనియె. 17 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్టా; ఆలింగనంబు+చేసి= కౌగిలించుకొని; అర్జునునితోన్‌= పార్టుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వారిద్దరిని గాఢంగా ఆలింగనం చేసికొన్న తరువాత ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు: 


క  'చే నెత్తురు గాకుండం | గా నా సైంధవుని. జంపి క్రమ్మణ మీరల్‌ 
రా నోచితి నా భాగ్యం । బేన పొగడు నట్టిదయ్యె నీతని కరుణన్‌.' 18 


544 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చే= చేయి; నెత్తురు+కాకుండన్‌+కాన్‌= రక్తంతో తడియకుండానే; ఆ సైంధవునిన్‌= (మన అభిమన్యువధకు 
మూలకారణంగా నిలిచిన) ఆ జయ।ద్రథుడిని; చంపి= సంహరించి; మీరల్‌= మీరిద్దరు (కృష్ణార్జునులు); (క్రమ్మణన్‌= తిరిగి; 
రాన్‌= రావటానికి; నోచితిన్‌= పుణ్యం చేసికొన్నాను; నా భాగ్యంబు= నా అదృష్టం; ఈతని కరుణన్‌= ఈ కృష్ణుడి అనుగ్రహం 
వలన; ఏను+అ= నేనే; పొగడునట్టిది+అయ్యెన్‌= ప్రశంసించుకొనవలసినంతటిదయింది. 


తాత్సర్యం: 'చేతికి నెత్తురంటకుండా మీరిద్దరూ సైంధవుడిని సంహరించి నన్ను చేరుట నా పుణ్యం. నా అదృష్టాన్ని 
మెచ్చుకోవాలి. ఎవరో కాదు నేనే. ఇదంతా ఈ మహానుభావుడి అనుగ్రహం వలననే సిద్దించింది.” 


క. అని వాసుదేవు. జూపిన । విని యాతండు 'నీదు కోపవేగంబున దు 

రను డా జయద్రథుండు వొలి । సిన నెవ్వరి కెట్లు సేయ జెల్లదె” యనినన్‌. 19 
ప్రతిపదార్థం: అని= పలికి; వాసుదేవున్‌= కృష్ణుడిని; చూపినన్‌= (చేత నిర్దేశిస్తూ) చూపగా; విని= (కృష్ణుడు) విని; ఆతండు= 
కృష్ణుడు; దుర్దను(డు= దుష్టుడయిన; ఆ జయ(ద్రథుండు= ఆ సైంధవుడు; నీదుకోపవేగంబునన్‌= నీ (ధర్మరాజు) (క్రోధాని కున్న 
తీవ్రతతో; పొలిసినన్‌= మరణించగా; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; ఎట్టు= ఏ విధంగానైనా; చేయన్‌= చేయుటకు; చెల్లదు+ఎ?= 
తగియుండదా?; అనినన్‌= అనగా (కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా పలుకగా). 


తాత్పర్యం: అని పలుకుతూ కృష్ణుడిని చూపాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు అభిప్రాయంలో కృష్ణుడే 
విజయానికి కారణమన్నమాట. ఈ అభిప్రాయాన్ని గమనించి కృష్ణుడు ధర్మరాజుతో “సైంధవవధతో చేకూరిన 
ఈ విజయానికి కారణం ఆ కౌరవులు మీకు కలిగించిన కోపమే. మీబోటి సత్పురుషుల కోపావేశం ఎంత 
పనైనా చేయిస్తుంది. అటువంటప్పుడు ఆ అర్జునుడే కాదు మరెవ్వరైనా కేవలం జయ(ద్రథుడిని వధించుటే 
కాదు. అంతకంటె దుస్పాధ్యమైన ఏ కార్యమైనా సులభంగా చేయగలుగుతారు. దీనిలో ఆశ్చర్య మేమి?” అని 
పలుకగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇక్కడ వాసుదేవ పదం కృష్ణ పర్యాయంగా ప్రయోగించుటవలన ధర్మరాజు తన మనస్సులో కృష్ణుడిని భావించిన తీరు 
వ్యక్తమవుతున్నది. కృష్ణుడిని వసుదేవ పుత్రుడిగానే మాత్రం ధర్మరాజు అనుకొనటం లేదు. అతడిని భగవంతుడిగా భావించాడు. 
వాసుదేవ పదం భగవత్సర్యాయం. విష్ణు సహ(స్రనామంలో ఈ వాసుదేవపదం ఉన్నది. శంకరాచార్యులు ఈ పదాన్ని తన విష్ణు 
సహస్రనామ భాష్యంలో ఇట్లా నిర్వచించారు. 'వాసయతి జగదాచ్చాదయతి మాయయేతి వాసుః స ఏవ దేవ ఇతి వాసుదేవః 
శ్లో, ఛాదయామి జగత్‌ విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభిః (మహా - భా - శాంతి - 141/41 ఇతి భగవద్వచనాత్‌॥” (విష్ణు 
సహస్ర. భాష్యం 709 వ నామం). అనగా తన మాయచేత ఈ సమస్త ప్రపంచాన్ని ఆచ్చాదించేవాడు కాబట్టి వాసు’ అని అంటారు. 
అట్టి దేవుడు కాబట్టి వాసుదేవుడైనాడు అని ఆ భాష్యం సారాంశం. బహూనాం జన్మనామంతే” అనే గీతా శ్లోకం (7/19)లోని 
“వాసుదేవః అనే పదానికి భగవద్గీతా వ్యాఖ్యాతలు కూడా భగవత్సరంగా ఇదే అర్థం (వ్రాశారు. అంతేగాక భగవంతుడు తాను 
సర్వ(ప్రపంచాన్ని వ్యాపించి ఉండటంచేత, సర్వభూతాలకు (ప్రాణులకు) తాను నివాసభూతుడు కావటంచేతను వాసుదేవుడైనాడని 
యజుర్వేద సంధ్యావందనంలోని ఈ శ్లోకం చెప్పుతున్నది. 


శ్లో వాసనాత్‌ వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌ । 
సర్వభూత నివాసోణి వాసుదేన నమోస్తుతే” ॥ 


కాబట్టి ఇక్కడి వాసుదేవ పదం ఎంతో అర్థవంతం. 
లు యఖ 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 545 


లు ఆడి 
వ. అ మ్మహేపతి య మ్మహాత్ము నుద్దేశించి. 20 
ప్రతిపదార్థం: ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; ఆ+మహాత్మున్‌= మహాత్ముడైన ఆ శ్రీకృష్ణుడిని; ఉద్దేశించి= గురించి. 


తాత్పర్యం: ఆ ధర్మరాజు మహానుభావుడైన ఆ శ్రీకృష్ణుడిని సంబోధిస్తూ (ఇట్టా పలికాడు). (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. దేవాసురసంఘంబులు । నీ వలిగిన రూ పడంగు నీ కూరిమి సౌ 
ఖ్యావహ మఖిల జగములకు । దేవ! భవద్ధక్తు లరుల6 దీర్చుట యరుదే! 21 


ప్రతిపదార్థం: దేవ!= ఓ దేవా!; (కృష్ణ భగవానుడా!); నీవు+అలిగినన్‌= నీవే కోపించినట్టైతే; దేవ+అసుర సంఘంబులు= దేవతల 
సమూహాలు, రాక్షసుల సమూహాలు; రూపు+అడంగున్‌= నశిస్తాయి; నీ కూరిమి= నీ ప్రేమ; అఖిల జగములకున్‌= సమస్త లోకాలకు; 
సౌఖ్య+ఆవహము= సుఖాన్ని కలుగజేసేది; భవద్భక్తులు= నీయందు భక్తి కలిగి ఉన్నవారు; అరులన్‌= శత్రువులను; తీర్చుట= 
నశింపచేయటం; అరుదు+ఏ!= ఆశ్చర్యమా! 

తాత్సర్యం: ఆదిదేవుడవైన శ్రీకృష్ణా! నీవు కోపిస్తే, ఈ దేవతలు, రాక్షసులు నశిస్తా రనగా ఈ మానవుల లెక్క 
ఏమి? నీవు దయదలిస్తే ఈ సమస్త లోకాలలోని వారందరూ సుఖిస్తారు. కాబట్టి నిన్ను సర్వాత్మనా భజించే 
భక్తులు శత్రువులను జయించటంలో ఆశ్చర్య మేముంది? (మా శత్రు నిర్మూలనం, అంటే ఈ జయద్రథవధ 
నీ అనుగ్రహంతోనే కలిగిందని శ్రీకృష్ణుడితో ధర్మరాజు పలికిన ఈ మాటలలో తేటపడుతుంది.) 

విశేషం: ఇక్కడ 'దేవ' అనే పదంతో కృష్ణుడిని సంబోధించటం శ్రీకృష్ణుడి ఆదిదేవత్వాన్ని సూచిస్తుంది - అప్పుడే దేవాసుర వినాశాది 
రూప పద్యార్ధం సుసంభావిత మౌతుంది. 


ర్‌ 


అని మటియు ననేక ప్రకారంబులం బ్రస్తుతించి, భీష్మాదు లతని కతన మడియుట యుగ్గడించి “నీవు 
కోపెంచినట్లు వర్తించుట. గౌరవులు సెడిర కాందలంచెద' ననుటయు నచ్యుతుం డా భూపాలు నాలోకించి 
“ధర్మోతృష్టుండవగు నీకు నరిష్టం బాచరించిన వారికి. జెడకుండ వచ్చునే?” యనునెడ ననిలసుతుండును 
సాత్యకియును దనువుల( గ్రొత్తగంట్లు గొమరార నద్ధరణీపతి చరణంబులకు. బ్రణతులైన, నతం డెత్తి 
కౌగిలించుకొని వారలు కుంభసంభవ కృతవర్మాదుల సంరంభంబు మర్దించుట పేర్కొని యభినందించె; 
యుధామన్యుండును నుత్తమౌజుండును దగిన తెజఖంగునం గాంచిన వారి నుచిత వచనంబుల సంభావించెః 
దదీయ సైన్యం బెల్లను బ్రమోద భరితంబై కయ్యంబునకుం గాలు ద్రవ్వుచుండె; నా సమయంబున శోక 
విస్మయ వివశుం డగుచు దుర్యోధనుం డంతర్గతంబున. 22 


ప్రతిపదార్థం: అని= పలికి; మజియున్‌= ఇంకా; అనేక (ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; ప్రస్తుతించి= పొగడి; భీష్మ+ఆదులు= 
భీష్ముడు మొదలైనవారు; అతని కతనన్‌= ఆ శ్రీకృష్ణుడి కారణంగానే (ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహంతోనే అని భావం); మడియుట= 
నశించిపోవటాన్ని; ఉగ్గడించి= కీర్తించి; నీవు= శ్రీకృష్ణుడు; కోపించినట్టు= కోపపడేటట్లు; వర్తించుటన్‌= ప్రవర్తిస్తూ ఉండటంచేత; 
కౌరవులు= దుర్యోధనుడు మొదలైన కౌరవులు; చెడిరి కాన్‌= చెడిపోయినట్టు; తలంచెదన్‌= తలుస్తాను; అనుటయున్‌= అనగానే; 
అచ్యుతుండు= కృష్ణుడు; ఆ భూపాలున్‌= ఆ రాజును అనగా ధర్మరాజును; ఆలోకించి= చూచి; ధర్మ+ఉత్కష్టుండవు+అగు= 
ధర్మంచేత శ్రేష్టుడవయినట్టి; నీకున్‌= ధర్మరాజునకు; అరిష్టంబు= కీడు; ఆచరించిన వారికిన్‌= చేసినవారికి; చెడక+ఉండన్‌+వచ్చునే?= 
చెడిపోకుండా ఉండటానికి సాధ్యమవుతుందా? (అట్టివారు చెడిపోతారని భావం); అను+ఎడన్‌= అంటూ ఉండే సమయాన; అనిల 
సుతుండును= వాయునందనుడు (భీముడు); సాత్యకియును= సాత్యకికూడా; తనువులన్‌= శరీరాలపై; క్రొత్తగంట్టు= (యుద్దంలో) 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పుడే ఏర్పడిన గాయాలు; కొమరు+ఆరన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; ఆ+ధరణీ పతి చరణంబులకున్‌= ఆ ధర్మరాజు పాదాలకు; 
ప్రణతులు+ఐనన్‌= నమస్కారం చేసినవారు కాగా; అతండు= ఆ ధర్మరాజు; ఎత్తి= (వారిద్దరిని పైకి) లేవనెత్తి; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; వారలు= ఆ భీమసేన సాత్యకులు; కుంభసంభవ, కృతవర్మ+ఆదుల సంరంభంబు= ద్రోణాచార్యులు 
కృతవర్మ మొదలైనవారి యుద్దవేగాన్ని; మర్దించుట= అణగద్రొక్కటాన్ని; పేర్కొని= (ప్రస్తావించి (వారిద్దరి యుద్దనైపుణ్యాన్ని 
కొనియాడి అని భావం); అభినందించెన్‌= అభినందించాడు (వారిద్దరి వీరత్వానికి తన సంతోషాన్ని ధర్మరాజు తెలిపాడని భావం); 
యుధామన్యుండును= యుధామన్యుడనేవాడు; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడనే అతడు (వీరిద్దరు); తగిన తెజంగునన్‌=తగిన 
విధంగా; కాంచినన్‌= (తనను) సమీపించటం తోడనే - అనగా వినయంతో అంజలిబద్దులై ధర్మరాజును సమీపించిన వెంటనే; 
ఉచిత వచనంబులన్‌= సముచిత సల్లాపాలతో; సంభావించెన్‌= గౌరవించాడు; తదీయ సైన్యంబు+ఎల్లను= ఆ ధర్మరాజు సైన్యమంతా; 
ప్రమోద భరితంబు+ఐ= సంతోషంతో నిండినదై; కయ్యంబునకున్‌= యుద్దానికి; కాలుద్రవ్వుచున్‌+ఉండెన్‌= సన్నద్దమౌతూ ఉన్నది; 
ఆ సమయంబునన్‌= అదే సమయాన; శోకవిస్మయ వివశుండు+అగుచున్‌= దుఃఖం ఆశ్చర్యం - ఈ రెంటికి లోనవుతూ; 
దుర్యోధనుండు= సుయోధనుడు (దుర్యోధనుడికి తన సైన్య పరాజయంచేత దుఃఖం, సైంధవుడిని వధించిన తీరు చూస్తూ ఉంటే 
విస్మయం కల్గిందని భావం); అంతర్గతంబునన్‌= స్వగతంగా. 
తాత్సర్యం: అని పలికిన తరువాత మళ్ళీ కూడా శ్రీకృష్ణుడిని ధర్మరాజు అనేక విధాలుగా స్తుతించాడు. అతడు 
పురాణ పురుషుడనే విషయాన్ని స్పష్టపరిచాడు. భీష్మాదులను జయించుట కృష్ణుడి అనుగ్రహం లేకుండా సాధ్య 
మయ్యేది కాదన్నాడు. 'కౌరవుల అధర్మాచరణం నీకు కోపహేతువయింది. ఆ నీ కోపమే కౌరవుల నాశనానికి దారి 
తీసింది” అని ధర్మరాజు కృష్ణుడితో తాను భావించిన తీరు చెప్పిన వెంటనే కృష్ణుడు, 'అదేదీ కాదు నీబోటి ధర్మనిష్టునికి 
అరిష్టం తలపెట్టినవారికి చెడిపోవటం ఎట్లాగూ తప్పదు.” అని అంటూ ఉండగానే, యుద్దంలో తమ శరీరం మీద 
ఏర్పడిన కొత్త గాయాలు (ప్రకాశిస్తూ ఉండగా భీముడు, సాత్యకి వచ్చి ధర్మరాజుకు పాదాభివందనం చేశారు. వారిద్దరినీ 
లేవనెత్తి ధర్మరాజు ఆలింగనం చేసికొని, ద్రోణ కృతవర్మల విజృంభణాన్ని వారు అణచివేయడాన్ని ప్రస్తావించి 
అభినందించాడు. ఇంతలో యుధామన్యుడు, ఉత్తమౌజుడు అనేవారు వినయంగా ధర్మరాజును దర్శించగా, వారిని 
కూడా సముచితవచనాలతో గౌరవించాడు. శత్రువిజయంచేత ధర్మరాజుసైన్యంలో ఆనందోత్సాహాలు పెరిగి, మళ్ళీ 
యుద్దానికి ఆ సైన్యం కాలు ద్రవ్వసాగింది. అదే సమయాన దుర్యోధనుడు దుఃఖానికి, ఆశ్చర్యానికి తీవ్రంగాలోనై, 
తన మనస్సులో (తరువాతి పద్యంతో అన్వయం.) 
నిశేషం: దుర్యోధనుని ఆశ్చర్యం సైంధవవధకు, దుఃఖం తనపక్షపరాజయానికి “అని మతియు అనేక (ప్రకారంబులం (బ్రస్తుతించి 
భీష్మాదు లతని కతన మడియుట యుగ్గడించి' అనే ఈ వచనంలో కృష్ణుని స్తుతించిన అనేక ్రకారా లేవి అంటే - సంస్కృత 
మూలంలో “బాల్యాత్రభృతి శ్రీకృష్ణ కర్మాణి శ్రుతవానహమ్‌” (ద్రోణ- 149 అధ్యా. 13వ క్లో, నుండి 35వ శ్లోకం వరకు) అనే 
శ్లోకం మొదలుకొని 20 శ్లోకాల భావం 'అనేక ప్రకారంబులం (బ్రస్తుతించి' అనే వాక్యంతో సంగ్రహించబడింది. కృష్ణుని పురాణ 
పురుషత్వాన్ని సూచించే ఎన్నో అంశాలు ఈ శ్లోకాలలో ఇమిడి ఉన్నాయి. వాటిని సూచించటానికి ఈ ఒక్కమాట వచనంలో 
పొదగబడింది. ఆ అంశాలను వివరించటం ప్రకృతం విస్తృతికి దారి తీస్తుంది. పూర్తిగా విడుచుటకు మనసొప్పక తిక్కన కవిబ్రహ్మ, 
“మూలాన్ని చూడవచ్చు కదా ఎవరికైనా విశేష జిజ్ఞాస ఉంటే” అనే అభిప్రాయంతో ఈ మాత్రం సూచనప్రాయంగా చెప్పినట్లు 
భావించాలి. అదే కవిబ్రహ్మ ప్రత్యేకత. 
ఉ. _ 'ద్రోణు(డు గర్జుండుం గృపుండు ద్రోణసుతుండును నేల వాని గీ 

ర్వాణులకైననుం జెనయవచ్చునె? యెవ్వరు నాజి గౌరవ 

త్రాణ పరాయణత్వమున దర్పము సూపంగ లేమి దెల్ల మ 

క్షీణ పరాక్రముం డయిన క్రీడికి నిక్కపుటల్క వచ్చినన్‌.' 23 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 547 


ప్రతిపదార్థం: అక్షీణ పరా(క్రముండు+అయిన= తరుగు అనేది లేని పరాక్రమం గల; క్రీడికిన్‌= అర్జునుడికి; నిక్కపుటల్క 
(నిక్కము+అల్క)= నిజమైన కోపం (ప్రణయకోపాదులు పైకి కోపాలైనా అవి నిజానికి కోపాలు కావు కదా! కావున శత్రువులపై 
చూపేదే నిజమైన కోపం); వచ్చినన్‌= వచ్చినట్లయితే; |ద్రోణు(డు= ద్రోణాచార్యులు; కర్లు(డున్‌= కర్టుడు (తన ప్రాణ స్నేహితుడు); 
కృపు(డు= కృపాచార్యులు; ద్రోణసుతుండునున్‌= ద్రోణాచార్య పుత్రుడు అశృత్తామ; ఏల?= ఎందుకు? (వీరందరిమాట ఎందుకు? 
అని భావం); గీర్వాణులకున్‌+ఐననున్‌= దేవతలకైనా కూడా; ఆజిన్‌= యుద్దంలో; వానిన్‌= ఆ అర్జునుడిని; చెనయన్‌వచ్చునే?= 
ఎదిరించ సాధ్యం అవుతుందా? (కాదని భావం); ఎవ్వరున్‌= ఈ |ద్రోణాదులలో ఎవ్వరైనా; ఆజిన్‌= యుద్దంలో (ఈ పదం 
వెనక వాక్యంలో కూడా అన్వయించింది); కౌరవ త్రాణపరాయణత్వమునన్‌= కౌరవులమైన మా రక్షణ అందలి తత్పరత్వంచేత 
(తృతీయార్థే సప్తమీ); దర్పము= భుజదర్చాన్ని; చూప(గలేమి= చూపలేకపోవటం; తెల్లము= స్పష్టం. 

తాత్సర్యం: “అర్జునుడి పరా(క్రమానికి క్షీణత్వమనేదే లేదు. అట్టి అర్జునుడికే నిజంగా కోపం వచ్చిననాడు ఈ 
(ద్రోణకర్షకృపాశ్వత్హామలేకాదు, ఆ దేవతలైనా అతడి ముందు యుద్దంలో నిలువలేరు. ఈ (ద్రోణ కర్ణాదులకు 
'కౌరవులమైన మమ్ము రక్షించాలి” అనే తత్పరత ఉంటే ఉండుగాక! కాని, వారు యుద్ధంలో అర్జునుడి కెదురుగా 
నిలిచి తమ భుజబలాన్ని చూప శక్తిలేనివారని నేడు స్పష్టమయింది.” 


వ. అనుచు నుత్సాహ రహితంబైన చిత్తం బుత్తలపడ( గుంభసంభవు పాలికిం బోయి, పరుల జయంబును, 
దమవారు సమయుటయు నుగ్గడించి మటియును. 24 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ (మనస్సులో ఇట్లా భావిస్తూ); ఉత్సాహ రహితంబు+ఐన= ఉత్సాహం లేనట్టి; చిత్తంబు= 
మనస్సు; ఉత్తలపడన్‌= తత్తరపాటు చెందుతూ ఉండగా; కుంభసంభవు పాలికిన్‌= (ద్రోణాచార్యుల సమీపానికి; పోయి= వెళ్ళి; 
పరుల జయంబును= శత్రువులకు కలిగిన విజయాన్ని; తమవారు= తమ యోధులు, బంధువులు మొదలైనవారు; సమయుటన్‌= 
నశించటాన్ని; ఉగ్గడించి= చెప్పి; మజీయును= మళ్ళీ కూడా. 


తాత్సర్యం: అని దుర్యోధనుడు తనలో తాను తర్కించుకొంటూ ఉత్సాహాన్ని కోల్పోయిన మనస్సు తత్తరపాటు 
చెందుతుండగా, (ద్రోణాచార్యుల సమీపానికి వెళ్ళి శత్రువుల విజయాన్ని, తమవారి మరణాన్ని చెప్పి ఇంకా ఇట్టా 
అన్నాడు: (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ.  'బల్లిదుండగు భీష్ముంబడవైచి సోదర । వర్గంబు( దాను ననర్గకముగం 
గ్రాలెడు నేచి శిఖండి యింతకు మున్న । పొలిసె నేడక్షహిణులు, గిరీటి 
చేత సైంధవుపాటు సెప్ప జిట్టలు నాకు(। బూని మేలెంచి కాంభోజవిభుండు 
జలసంధుండును సుదర్శనుండును లోను గాం। గలుగు భూపతులు పెక్కండ్రు నేడు 


తే. గలనం గూలిరి; వీరి లోకంబ యైన । నొండె( బాంచాల బలమును బాండవులను 
దండినై తెగం జూచిన నొండె( గాక । యెట్లు వాయు నా కిందట బుణము? సెపుమ! 25 


ప్రతిపదార్థం: శిఖండి= (దుపదమహారాజు కుమారుడు శిఖండి; బల్లిదుండు+అగు= అతి బలశాలిఅయిన; భీష్మున్‌= భీష్ముడిని; 
పడన్‌వైచి= పడిపోయే విధంగా చేసి; సోదరవర్గంబున్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన సోదరుల సమూహాన్నీ; తాను= శిఖండి; 
అనర్గళముగన్‌= అడ్డులేకుండా; ఏచి= అతిశయించి; మిక్కిలి; క్రాలెడున్‌= (ప్రకాశిస్తూ ఉన్నాడు; ఇంతకున్‌మున్ను+అ= ఇంతకంటే 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముందే; ఏడు+అక్షాహిణులు= ఏడు అక్షౌహిణుల సైన్యం; పొలిసెన్‌= నశించింది; కిరీటిచేతన్‌= అర్జ్హునుడిచేత; సైంధవుపాటు= 
జయ(ద్రథుడి మరణం; చెప్పన్‌= చెప్పటానికీ; చిట్టలు= ఆశ్చర్యం (ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నది); నాకున్‌= నా కోసం; 
పూని= పనిగట్టుకొని; ఏతెంచి= వచ్చి; కాంభోజ విభుండు= కాంభోజదేశపురాజు; జలసంధు(డును= జలసంధుడు; సుదర్శనుండును= 
సుదర్శనుడు; లోనుగాన్‌+కలుగు= మొదలుగా సమర్ధులైన; భూపతులు= రాజులు; పెక్కం(డ్రు= చాలామంది; నేండు= ఈనాడు; 
కలనన్‌= యుద్దంలో; కూలిరి= పడిపోయారు; వీరిలోకంబు+అ+ఐనన్‌= ఈ వీరులు పొందిన లోకమైనా; ఒండెన్‌= ఒకటే; పాంచాల 
బలమును= పాంచాల సైన్యాన్ని; పాండవులను= ధర్మరాజాదులను; దండిని+ఐ= బలశాలినై; తెగన్‌+చూచినన్‌= సంహరించినా; 
ఒండెన్‌= ఒకటే (ఈ రెంటిలో ఏదైనా తనకు సమానమే కాని ఈ రెండు తప్ప మరో పక్షం తనకు అభిమతం కాదని దుర్యోధనుడి 
భావం); కాక= కాదంటే (ఈ రెంటిలో ఏదో ఒకటి చేయనిపక్షంలో); నాకున్‌= దుర్యోధనునకు; ఇందణ బుణము= (తనకై 
(ప్రాణాలు ధారవోసిన) ఇందరి (రాజుల) బాకీ; ఎట్టు= ఏ విధంగా; పాయున్‌?= తీరుతుంది?; చెపుమ!= చెప్పండి!; (మరో 
విధంగా తాను బుణవినిర్ముక్తుణ్ణి కాలేనని దుర్యోధనుడి భావం.) 


తాత్సర్యం: 'బలిష్టుడైన భీష్ముడిని పడగొట్టి శిఖండి, తన సోదరవర్గం అడ్డులేకుండా వెలిగిపోతున్నారు. మన 
ఏడక్షొహిణుల సైన్యం ఇంతకుముందే నశించింది. అర్జునుడి చేత జరిగిన సైంధవపతనాన్ని చెప్పటానికే ఆశ్చర్య 
కరంగా ఉంది. నాకై ప్రాణాలు లెక్కచేయక యుద్దానికి వచ్చిన కాంభోజరాజు, జలసంధుడు, సుదర్శనుడు మొదలైన 
రాజులు పెక్కుమంది ఈ రోజు యుద్దంలో మరణించారు. ఇక నాకు ఆ రాజులమాదిరి వీరస్వర్గాన్ని అలం 
కరించటమో లేదా పాంచాల సైన్యాన్ని, ధర్మరాజాదులను బలశాలినై తెగనరకడమో తప్ప, నాకై ప్రాణాలర్పించిన 
ఇందరు వీరుల బుణం ఏ విధంగా తీరుతుందో చెప్పు. 


నిశేషం: భీష్ముడిని జయించినవాడు అర్జునుడే అయినా నిమిత్తం మాత్రం శిఖండే - కాశీరాజు కూతురు అంబ భీష్ముడిపై 
వైరంతో తపస్సుచేసి రెండో జన్మలో (ద్రుపదరాజునకు, శిఖండి అయి, స్త్రీగా జన్మించి, తరువాత పురుషత్వం పొందింది. నైష్టిక 
(బ్రహ్మచారి కావటంచేత భీష్ముడు (స్త్రీలతో యుద్దం చేయడు. శిఖండి పురుషత్వం పొందిన స్త్రీగానే భీష్ముని భావన. ఈ అదను 
చూచికొని శిఖండిని ముందరపెట్టుకొని అర్జునుడు భీష్ముడితో యుద్దం చేశాడు. భీష్ముడు శిఖండిని చూడకుండా ఉండటానికై 
వెనుదిరిగి అర్జునుడితో యుద్దం చేశాడు. (శిఖండి జన్మవృత్తాంతం ఉద్యోగపర్వంలోని అంబోపాఖ్యానంలో ఉన్నది చూడండి). 
కాబట్టి దుర్యోధనుడు “శిఖండి భీష్ముని పడవైచి' నట్టు చెప్పటంలో అసందర్భమేమీ లేదు. 

క. నరు€ డనుంగుబంటు గావున । బొరిగొనం జొర వీవు; సూతపుత్రు. డొకండ మా 

ర్తుర మార్కొనియెడు; నతనికి | వెరవును గఅజతలును లేవు వీరుం డగుటన్‌. 26 


ప్రతిపదార్దం: నరు(డు= అర్జునుడు; అనుంగుబంటు= ప్రియశిష్యుడు; కావునన్‌= కాబట్టి; ఈవు= నీవు; పొరిగొనన్‌+చారవు= 
చంపటానికి తలపెట్టటం లేదు; సూతపుత్రుండు= కర్గుడు; ఒకండు+అ= ఒకడే; మార్తురన్‌= శత్రువులను; మార్కొనియెడున్‌= 
ఎదుర్కొంటాడు; వీరుండు+అగుటన్‌= (అతడు) పరాక్రమశాలి కాబట్టి; అతనికిన్‌= కర్షుడికి; వెరవును= ఉపాయం (సులభంగా 
కార్యం సాధించే ఆలోచనాశక్తి); కజతలును= దుళ్చేష్టలుకూడా. (పైకి ఒకటి లోన ఒకటి అనే విధంగా కుటిల ప్రవృత్తులు); 
లేవు. 

తాత్పర్యం: ఆచార్యా! అర్జునుడేమో తమకు ప్రియశిష్యుడు; అందుకే అతడిని సంహరించ బూనుకొనటం లేదు. 
ఇక మిగిలినవారిలో కర్షుడొకడే నిష్కపటవర్తనుడు, మహావీరుడు. అతడొక్కడు మాత్రం శత్రుజయానికై 
పాటుపడతాడు. కాని, కార్యం సాధించే సులభోపాయం మాత్రం అతడికి తొందరగా తట్టదు. (ఉపాయశాలులైన 
మీరేమో నా విషయంలో కపటంగా (ప్రవర్తిస్తున్నారని భావం.) 


క. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 549 


విశేషం: కర్గుడికి ఉపాయం, దుశ్శేష్టలు లేవని చెప్పటంచేత ఈ రెండూ తమకున్నాయని ద్రోణుడిని గూర్చిన ఎత్తిపొడుపు ధ్వనిస్తూ 

ఉన్నది. 

వ. అతండునుం బోరి పోరి చేడ్చడి సైంధవుం గోలుపోయె ననవుడు( గటగటంబడి యాచార్యుం డతని కి 
ట్లనియె. 27 

ప్రతిపదార్థం: అత(డునున్‌= ఆ కర్ణుడు; పోరి పోరి= యుద్దంచేసి చేసి; చేడ్పడి= నశించి (అశక్తుడైై; సైంధవున్‌= జయ ద్రథుడిని; 

కోలుపోయెన్‌= పోగొట్టుకొన్నాడు (సాధ్యమైనంతవరకు పోరాడినా సైంధవుడిని రక్షించుకొనలేకపోయాడని); అనవుడున్‌= అనగానే; 


కటకటన్‌+పడి= బాధపడి; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; అతనికిన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
పలికాడు. 


తాత్సర్యం: ఆ కర్గుడు సైంధవుడిని రక్షించుకొనటానికి ఎంతగానో యుద్దం చేశాడు. కాని, సాధ్యం కాక సైంధవుడిని 
వదలుకొన్నాడు.' ఈ మాట వినగానే (ద్రోణాచార్యుడు ఎంతో బాధపడి, దుర్యోధనుడిని చూచి ఇట్లా అన్నాడు: 


విశేషం: 'పోరి పోరి” అనే ద్విరుక్తిచేత కర్గుడి ప్రయత్నాతిశయం వ్యక్తమగుటయే కాకుండా (ద్రోణాచార్యులు అంత శ్రద్ధగా పోరాడి 
సైంధవుడిని రక్షించలేదనే దుర్యోధనుడి అభిప్రాయం కూడా ధ్వనిస్తున్నది. 


చ. “నను మది దూ(టు వోవు వచనంబుల నేటికి నిట్లు నొంప? న 
ర్టునుని జయింపరామి పలుచోటుల. జెప్పనె? దేవకోటికై 
నను నవిజయ్యు భీష్ముం బ్రధనంబున నాతండు సంప. గౌరవుల్‌ 
మన రని తోంచె నాకు; నభిమానము. గాచుటకై పెనంగెదన్‌. 28 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; మది= మనస్సు; తూంటు+పోవు= చిల్లులు పడే; వచనంబులన్‌= మాటలతో; ఇట్టు= ఇట్టా; 
నొంపన్‌= నొప్పించటం; ఏటికిన్‌?= ఎందుకు?; అర్జునుని జయింపరామి= అర్జునుడిని జయించలేకపోవటం అనే విషయం; పలు 
చోటులన్‌= అనేక సందర్భాలలో; చెప్పనె?= చెప్పలేదా?; దేవకోటికిన్‌+ఐననున్‌= దేవతల సమూహానికైనా కానీ; అవిజయ్యున్‌= 
జయింపశక్యంకాని; భీష్మున్‌= భీష్ముడిని; ప్రధనంబునన్‌= యుద్దంలో; ఆతండు= ఆ అర్జునుడు; చంపన్‌= సంహరించగా; 
కౌరవుల్‌= కౌరవులు (మీరు); మనరు+అని= జీవించరని; నాకున్‌= నాకు (ద్రోణాచార్యులకు); తోటెన్‌= తోచింది (అయినా); 
అభిమానమున్‌= ఆత్మగౌరవం; కాచుటకై= రక్షించుకొనటానికి; పెనంగెదన్‌= యుద్దం చేస్తూ ఉన్నాను. 


తాత్పర్యం: 'దుర్యోధనా! నన్నిట్లా మనస్సు చిల్దులుపడే మాటలతో ఎందుకు వేధిస్తావు? నేనింతకు ముందే ఎన్నో 
సందర్భాలలో అర్జునుడిని జయించటం కష్టం - అనే విషయం చెప్పనే చెప్పాను. దేవతలంతా ఒక్కటైనా జయింప 
సాధ్యంకాని ఆ భీష్ముడినే యుద్దంలో జయించాడు అర్జునుడు. అప్పుడే 'కౌరవులు ఇక జీవించరని నాకు తోచింది. 
అయినా నేను యుద్దం చేస్తున్నానంటే విజయం సాధిస్తానని కాదు - నా ఆత్మగౌరవం కాపాడుకొనటానికే. 
విశేషం: అలం: కావ్యార్థాపత్తి. 'దేవకోటికైనను నవిజయ్యు' అనే భీష్ముడి విశషణంలో అట్టి భీష్ముడినే జయించిన సవ్యసాచికి 
ఎదురై నిలిచేవాడు మన సైన్యంలో లేనే లేడని (ద్రోణాచార్యుల అభిప్రాయమైనట్టు వ్యక్తమవుతూ ఉన్నది. 

ఆ. శకునిచేతి యద్దసాళ్ళులు నేండు గాం । డీవ ముక్త బహు పటిష్ట బాణ 

మూర్తి. గవిసి నీకు నార్తి యొనర్పంగ | నాంకగొనంగ నెట్టు లగు కుమార! 29 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కుమార!= వత్సా దుర్యోధనా!; శకునిచేతి+అడ్డసాళ్ళులు= శకునిచేతి పాచికలు; నేండు= ఈనాడు; గాండీవ= 
గాండీవమనే అర్జునుడి ధనుస్సునుండి, ముక్త= విడువబడిన; బహు పటిష్ట= మిక్కిలి సామర్థ్యం గల; బాణ= బాణాల; మూర్తిన్‌= 
ఆకారాన్ని; కవిసి= పొంది; నీకున్‌= దుర్యోధనుడికి; ఆర్తి+ఒనర్పంగన్‌= బాధ కలిగిస్తూ ఉంటే; ఆక+కొనంగన్‌= ఆపటానికి; 
ఎట్టులు= ఎట్టా; అగున్‌?= సాధ్యం అవుతుంది? 


తాత్పర్యం: వత్సా దుర్యోధనా! ఆనాడు శకునిచేతి పాచికలే ఈనాడు అర్జునుడి గాండీవంనుండి వెలువడే బలమైన 
బాణరూపాన్ని ధరించి నిన్ను బాధిస్తూ ఉన్నాయి. వాటిని ఆపటం ఎవరికి సాధ్యమౌతుంది? 


విశేషం: అలం: రూపకం. 


క. భూరమణ! విదురు( డమ్మెయి । వారింప(గ నతుల పుణ్యవతి. గృష్టను మీ 
వా రెల్లం జూడ( బటిచిన । క్రూరపు( బాపంబు ఫలము గుడువక యున్న? 30 


ప్రతిపదార్థం: భూరమణ!= రాజా దుర్యోధనా!; విదురు(డు= మీ పినతండ్రి విదురుడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; వారింప(గన్‌= 
నివారించినా కూడా; అతులపుణ్యవతిన్‌= సాటిలేని పుణ్యాత్మురాలయిన; కృష్ణన్‌= (ద్రౌపదిని; మీవారు+ఎల్లన్‌= మీ వారందరు; 
చూడన్‌= చూస్తూ ఉండగా; పజచిన 'కూరపు+పాపంబు= అవమానించిన ఆ [క్రూరమైన పాపఫలం; ఫలము+కుడువక+ఉన్నే?= 
అనుభవించక తప్పుతుందా? 


తాత్సర్యం: ఓ రాజా! విదురుడు ఆ విధంగా వద్దని చెపుతూఉన్నా, పుణ్యాత్మురాలైన ద్రౌపదిని, మీ వారందరు 
చూస్తూ ఉండగా అవమానించిన ఘోరమైన పాపఫలం అనుభవించక తప్పుతుందా? 


క. ఆ సభ నీవును మీ దు । శ్మాసనుండును గర్జుండును బ్రశస్త చరిత్రో 

ద్ధాసితు లగు పాండవులకుం । జేసిన కీ డెల్లభంగిం జెబుపదె? మిమ్మున్‌.? 31 
ప్రతిపదార్థం: ఆ సభన్‌= ఆ సభలో; నీవును= దుర్యోధనుడు; మీ దుశ్చాసనుండును= మీ (సోదరుడు) దుళ్ళాసనుడు; కర్షుండును= 
కర్ణుడు కూడా; (ప్రశస్తచరిత్ర+ఉద్భాసితులు+అగు= ప్రశంసాపా(త్రమైన నడవడితో ప్రకాశించేటటువంటి; పాండవులకున్‌= 
పాండురాజు కుమారులైన ధర్మరాజాదులకు; చేసిన= ఆచరించిన; కీడు= అపకారం; ఎల్లభంగిన్‌= సర్వవిధాల; మిమ్మున్‌= మీ 
అందరిని; చెణుపదె?= నశింపజేయదా? (నశింపజేయక తప్పదు). 


తాత్సర్యం: ఆ సభలో నీవు, నీ అనుజుడు దుళ్ళాసనుడు, నీ ఆప్తమిత్రుడు కర్టుడు ప్రశంసాపాత్రమైన నడవడితో 
ప్రకాశించే ఆ పాండవులకు చేసిన అపకారం ఊరకపోదు. అన్నివిధాల అది మిమ్మల్ని నశింపచేస్తుంది. 


విశేషం: “ప్రశస్త చరిత్రోద్భాసితులు’ అనే పదం పాండవుల పవిత్రతను వ్యక్తీకరిస్తూ, అదే కౌరవుల పాలిట వినాశహేతువనే భావాన్ని 
దృఢపరుస్తూ ఉన్నది. “ఇక మేం ఎంత చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే” అనే ద్రోణాభిప్రాయాన్ని వ్యక్తీకరించటం జరిగింది. 


ఉ. అన్ని విధంబులం బటిచి యైనను నక్కటికంబు లేక వా 
రిన్నెటి మాలి కానల6 జరింపంగ6 బంచిన బోయి వచ్చి య 
య్యన్నయు. దమ్ములుం దమకు నయ్య సగం బిల వేండి కాన కి 
ట్లున్నను, వారి మార్కొనుట కోర్పితి నేనొక బ్రాహ్మణుండనే? 32 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 551 


ప్రతిపదార్థం: అన్ని విధంబులన్‌= సర్వవిధాల; పటిచి+ఐనను= భంగపాటు కలిగించికూడా; అక్కటికంబు= కనికరం అనేది; 
లేక= లేకుండగా; వారిన్‌= ఆ పాండవులను; నెతిమాలి= నీతి తప్పి; కానలన్‌= అడవులలో; చరింప(గన్‌= నివసించటానికి; 
పంచినన్‌= పంపినా కూడా; పోయివచ్చి= వెళ్ళి వచ్చి; ఆ+అన్నయున్‌= ఆ జ్యేష్టభ్రాత ధర్మరాజు; తమ్ములున్‌= సోదరులైన 
భీమాదులు; తమకున్‌= తమవంతుగా వచ్చే; అయ్య సగంబు+ఇలన్‌= తండ్రి సగభాగం భూమిని; వేండి= (ఇమ్మని) (ప్రార్థించి; 
కానక=పొందక; ఇట్టు+ఉన్ననున్‌= ఈ విధంగా ఉన్నప్పటికి కూడా (చేసేది లేక పూనుకొన్నది ధర్మయుద్దమే అయినా); వారిన్‌= 
అట్టి పాండవులను; మార్కొనుటకున్‌= ఎదిరించటానికి; ఓర్చితిన్‌= సహించాను; నేను ఒక= ఇట్టి అన్యాయాన్ని సహించే నేను 
కూడా; (బ్రాహ్మణుం డన్‌+ఏ?= బ్రాహ్మణజాతికి చెందినవాడనేనా? (నా బ్రాహ్మణత్వం వ్యర్థం). 


తాత్సర్యం: దుర్యోధనా! మీరెన్నో విధాల పాండవుల నవమానపరచారు. అయినా వారు సహించారు. దయ అనేది 
లేక వనవాసానికి పంపారు. ఆ వనవాస అజ్ఞాతవాసాదులను కూడా చేసి వచ్చి, తమ తండ్రి సగభాగం రాజ్యం 
ఇమ్మని అర్థించి, దానిని పొందలేక, న్యాయంగా రావలసిన రాజ్యానికై మార్గాంతరం లేక యుద్దానికి పూనుకొన్నారు. 
నీవేమో అన్యాయంగా వారితో యుద్దానికి తలపడ్డావు. అయినా వారితో యుద్దం చేయటానికి నే నొప్పుకొని నీ 
అధర్మవర్తనాన్ని సహించానంటే నేను బ్రాహ్మణుడనేనా? నా బ్రాహ్మణత్వం ఎందుకు? 
విశేషం: తాను బ్రాహ్మణుడై ఉండి నే నొక బ్రాహ్మణుండనే?” అని చెప్పటంచేత ఇది అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని అయింది. 
జాతిని బట్టి మాత్రం బ్రాహ్మణుడు కాడు, బ్రాహ్మణవిధి నిర్వర్తించినవాడే బ్రాహ్మణుడు. తాను అధర్మవర్తనాన్ని ఆమోదించటంచేత 
తన బ్రాహ్మణ్యం నశించిందనే (ద్రోణాచార్య భావన ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది. 
క. నీవును నచ్చటం బన్నిన । నీ వారును సైంధవుని ననిం బడకుండం 

గావ(గ జాలిరె? యేనును । నీ వాండన కానె? యేల నిందింపంగన్‌.?' 33 
ప్రతిపదార్థం: నీవును= నీవయినా (దుర్యోధనుడు); అచ్చటన్‌= ఆ రణరంగాన; పన్నిన నీ వారును= యుద్దానికి తలపడిన 
నీవారు అనగా కర్ణాదులయినా; సైంధవునిన్‌= జయ(ద్రథుడిని; అనిన్‌= యుద్దంలో; పడకుండన్‌= పడిపోకుండా; కావంగన్‌+చాలిరి+ఎ?= 
కాపాడుకొన్నారా? (కాపాడుకోలేదు కదా); ఏనును= నేనుకూడా; నీవాండను+అ= నీ పక్షం వహించినవాడినే; కాను+ఎ?= కాదా? 
(అటువంటప్పుడు నన్నుమా(త్రం); నిందింపంగన్‌ ఏల?= నిందించటమెందుకు? 
తాత్పర్యం: సైంధవుడిని రక్షించాలని నీవూ, నీవారైన కర్ణాదులు పూనుకొని ఉండికూడా అతడిని రక్షించలేకపోయారు 
కదా! వారందరు నీ వారనేకదా నీవు నిందించటం లేదు! నేను మాత్రం నీవాడను కానా? నన్నుమాత్రం ఎందుకు 
నిందిస్తున్నావు?' 
విశేషం: 'కావగ జాలరి అని పాఠాంతరం. రక్షించటానికి సామర్థ్యం లేనివారా? అని దాని అర్థం. సమర్హులై ఉండికూడా రక్షించ 
లేకపోయా రంటే అది అసాధ్యం అనే విషయం వెల్లడిస్తుంది. ఆ సైంధవ రక్షణ నాకు కూడా అసాధ్యమే అయినప్పుడు నన్ను 
మాత్రం నిందించటం దేనికి? అని తాత్పర్యం. 'కావంగం జాలరి - అనే దానికి రక్షించటానికి సమర్గులు కానే కాదని కూడా 
అర్థం చెప్పవచ్చును. 
వ. అని వీడనాడి వెండియు. 34 
ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; వీడనాడి= పోవటానికి అనుమతించి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఇట్టా చెప్పి దుర్యోధనుడిని పోవటానికి అనుమతించాడు. (కాని దుర్యోధనుడి ఉత్సాహం 
నశింపచేయటం తగదనే భావంతో) మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


క పాంచాలురు( బాండవులు ను । దంచిత గర్వమున ననికి. దటిమి యొడలు మం 

డించుచు నుండంగ ని ట్లుడి | కించెద వొకవలన నీవు. గీడుపలుకులన్‌'. 35 
ప్రతిపదార్థం: పాంచాలురు= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలదేశపు రాజులు; పాండవులున్‌= అర్జునుడు మొదలైనపాండవులు; 
ఉదంచిత గర్వమునన్‌= గొప్ప గర్వంతో; అనికిన్‌= యుద్దానికి; తజిమి= తలపడి; ఒడలు= శరీరం; మండించుచున్‌+ ఉండంగన్‌= 
దహింపజేస్తూ ఉంటే; ఈవు= నీవేమో; ఒక వలనన్‌= ఒకవైపున; కీడుపలుకులన్‌= చెడు మాటలతో; ఇట్టు= ఈ విధంగా; ఉడికిం 
చెదవు= బాధిస్తూ ఉన్నావు. (ఇది నీకు తగిన పనేనా?) 


తాత్సర్యం: ఓ వైపు యుద్దానికి తలపడి పాంచాలురు, పాండవులు నా శరీరాన్ని ఉడికింపజేస్తూ ఉంటే రెండోవైపు 
నివు నన్ను నిందావాక్యాలతో వేధిస్తూ ఉన్నావు. ఇది నీకు తగిన పనేనా?” 

ద్రోణుడు పాంచాలుర6. జంపక కనచంబు నిడన నని ప్రతిజ్ఞ సేయుట (సం.7-126-32) 
వ. అని పగతుర యుత్సాహం బుపన్యసించి. 36 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; పగతుర+ఉత్సాహంబు= శత్రువుల యుద్దోత్సాహాన్ని; ఉపన్యసించి= విశదీకరించి. 
తాత్సర్యం: అని, శత్రువులు విజయ గర్వంతో చూపే యుద్దోత్సాహాన్ని విప్పి చెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం). 
నిశేషం: శత్రువుల యుద్దోత్సాహోపన్యాసం వలన ప్రకృతంలో యుద్దం ముంచుకొనివస్తుంది కాబట్టి దానికై అందరు సిద్దం 
కావలెగాని స్వపక్షవ్యక్తి దూషణ తగదనే భావం సూచితమైనది. 
క _ 'పలుకులం బని లే దీ రే। తలపెట్టక పోరువా రుదగ్రత నేనుం 

జలము మెజియం బాంచాలుర. । బొలియింపక కత్తళంబు పుచ్చ నరేంద్రా! 37 
ప్రతిపదార్థం: ఓ నరేంద్రా!= ఓ రాజా! (దుర్యోధనా!); ఈరు+ఏ= మీరే; తలపెట్టక= తలపోయకుండా (జరిగిన విషయా 
లేవీ మనస్సులో పెట్టుకొనకుండా); ఉద(గ్రతన్‌= భయంకరంగా; పోరువారు= యుద్దంచేస్తారు; పలుకులన్‌= మాటలతో; పని 
లేదు= అవసరంలేదు (చెప్పవలసిన పనిలేదు); నేనున్‌= నేను కూడా; చలము= పట్టుదల; మెజయన్‌= (ప్రకాశించే విధంగా 
(అభినివేశంతో); పాంచాలురన్‌= శిఖండి మొదలగువారిని; పొలియింపక= సంహరించకుండా; కత్తళంబు= కవచాన్ని; పుచ్చన్‌= 
విడువను. 
తాత్సర్యం: “ఓ రాజా! ఇప్పుడు జరిగినదానిని గూర్చి విచారించకుండా శత్రుభయంకరంగా యుద్దానికి 
తలపడటానికి మీరు సిద్దంగా ఉండండి. నేను కూడా పాంచాలురను - అనగా శిఖండి మొదలైనవారిని సంహరించే 
వరకు ఈ కవచాన్ని విడువను. 
క. కావున మన సైన్యంబులు । సేవ సెడక సంగరంబు సేయునటులుగా 

నీ వుత్సహించి నిజ బా । హా విభవము సూపు శక్తి కనురూపముగన్‌.” 38 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మన సైన్యంబులు= మన సేనలు; చేవ= ధైర్యం; చెడక= చెడకుండా; సంగరంబు= యుద్దం, 
చేయునటులుగాన్‌= చేసే విధంగా; నీవు+ఉత్సహించి= నీవు ఉత్సాహాన్ని కనబరచి; శక్తికిన్‌= సామర్ధ్యానికి; అనురూపముగన్‌= 
తగినట్టుగా; నిజ బాహా విభవము= నీ బాహుబలవైభవాన్ని; చూపు(ము)= ప్రదర్శించుము. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 553 


తాత్సర్యం: కాబట్టి మన సైన్యానికి, ధైర్యంతో యుద్దం చేసే ఉత్సాహం కలగజేయటానికి నీవు ఉత్సాహంగా 
నీ భుజబలాన్ని ప్రదర్శించుము.' 

వ. అని తెంపు సేసి. 39 
ప్రతిపదార్థం: అని= ఇట్లా పలికి; తెంపు+చేసి= సాహసించి (యుద్దానికి సన్నద్దుడై). 


తాత్సర్యం: అని దుర్యోధనుడికి చెప్పవలసింది చెప్పి, ద్రోణుడు తాను సాహసించి - అనగా యుద్దానికి సిద్ధమై 


భో హక 


(దుర్యోధనుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు). 


క, “భూసురభక్తియు వృద్లో । పాసనముం గలిగి ధర్మపథవర్తన ని 


త్యాసక్తుండ వగు మనఘా! । నా సుతు బోధింపు వగపునకు( జొరకుండన్‌.' 40 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యాత్మా!; వగపునకున్‌= దుఃఖానికి; చొరకుండన్‌= లోనుగాకుండా ఉండేటట్లు; నా సుతున్‌= 
నా కుమారుడైన అశ్వత్హామకు; బోధింపు(ము)= (నా మాటగా) తెలుపుము (ఏమని అనగా); భూసురభక్తియున్‌= (బ్రాహ్మణుల 
యెడల భక్తిభావం; వృద్ద+ఉపాసనము= తపోజ్ఞాన విద్యాదులచేత పెద్దలైనవారిని సేవించటం; కలిగి= కలవాడవై; ధర్మపథవర్తన 
నిత్యాసక్తుండవు= ధర్మమార్గ ప్రవృత్తిలోనే ఎల్లప్పుడు ఆసక్తిగలవాడవు; అగుము= కమ్ము అని. 
తాత్సర్యం: అనఘా! (బ్రహ్మణులందు భక్తి భావం కలిగి, పెద్దలను సేవిస్తూ, ధర్మమార్గాన నడచుకోవటంలో 
ఎడతెగని ఆసక్తి కలిగి ఉండుము, అని నా కుమారుడు అశ్యృత్తామ దుఃఖానికి లోనుకాకుండా బోధించు. 


విశేషం: నాయనా దుర్యోధనా! నా కుమారుడికి నా ఉపదేశాన్నందించి పుణ్యం కట్టుకో. నేనేమో యుద్దానికి వెళ్ళుతున్నాను. 
మళ్ళీ తిరిగి వస్తానో లేదో, ఒకవేళ జరుగకూడనిదేదైనా జరిగితే నా కుమారుడు ఆ దుఃఖానికి తట్టుకోలేడు. ఆ దుఃఖాన్ని 
అతిక్రమించటానికి నా సందేశాన్ని వినిపించు - అని అశృత్తామను ఉద్దేశించి చెప్పిన సందేశమే అయినా, ఇది పరోక్షంగా దుర్యోధనునికి 
కూడ వర్తించే అవకాశం ఉంది. 'వగుమనఘా' అనే పై పాఠం కూడా ఉన్నది. కానీ ఇది దుర్యోధనుడికి కూడ ఉపదేశిస్తున్నట్టు 
తోస్తుంది. కాని ఇది అశ్వత్థామకు పంపిన ఉపదేశమే. ఈ సంస్కృతమూలం చూడండి. శ్లో! రాజన్‌ (బూయాః సుతం మే త్వ 
మశ్యత్తామాన మాహవే । నసోమకాః ప్రమోక్తవ్యా జీవితం పరిరక్షతా॥ యచ్చ పిత్రా2ను శిష్టో2సి తద్‌ వచః పరిపాలయ॥ ఆన్నశంస్యే 
దమే సత్యే చార్జవే చ స్టిరో భవ । ధర్మార్థ కామకుశలో ధర్మార్థావ ప్యపీడయన్‌ ॥ ధర్మప్రధాన కార్యాణి కుర్యాశ్చేతి పునఃపునః 
చక్షుర్మనోభ్యాం సంతోష్యా విప్రాః పూజ్యాశ్చ శక్తితః | న చైషాం విప్రియం కార్యం తే హి వహ్ని శిఖోపమాః ॥ (ద్రోణ. 151/ 
35-38 గీతా (పైస్‌ ప్రతి అని. 

వ. “నా చేతం దెగని పాంచాలురు గలిగిరేనియు వారిం బోనీక పొదివి తెగ జూచునది' యని చెప్పుము.” 41 


ప్రతిపదార్థం: నాచేతన్‌= ద్రోణుడిచేత; తెగని పాంచాలురు= సంహరించబడకుండా ఉన్న పాంచాలరాజులు (ధృష్టద్యుమ్నాదులు); 
కలిగిరి+ఏనియున్‌= (మిగిలి) ఉన్నట్టయితే; వారిన్‌= ఆ పాంచాలరాజులను; పోనీక= విడిచిపెట్టక; పొదివి= చుట్టుముట్టి; తెగన్‌+ 
చూచునది= నిహతులయ్యేటట్లు చూడాలి; అని= ఇట్లా; చెప్తుము= నా మాటగా చెప్పుము. 


తాత్సర్యం: ఒకవేళ నా చేత చావకుండా మిగిలిపోయిన పాంచాలరాజు లెవరైనా ఉంటే వారిని విడిచిపెట్టక 
చుట్టుముట్టి, ఏ విధంగానైనా సంహరించాలి” అని నా మాటగా చెప్పుము.” 
క అని పలికి గాఢ నిశ్చయ । మున వదనం బెలమి€ బొంద మును కలగిన నీ 

మొన లెల్ల నొక్క మొగముగ నొనరిచితలకొలిపె భూసురోత్తము. డనికిన్‌. 42 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూసుర+ఉత్తముండు= ఆ (బ్రాహ్మణోత్తముడైన (ద్రోణుడు; అని= ఇట్టా పలికి= చెప్పి; గాఢనిశ్చయమునన్‌= 
దృఢమైన నిశ్చయంతో; వదనము= ముఖం; ఎలమిన్‌= వికాసాన్ని; పొందన్‌= పొందుతూ ఉండగా; మును= అంతకుముందు; 
కలంగిన= కలత చెందిన; నీ మొనలు+ఎల్లన్‌= నీ సైన్యాలనన్నింటిని (ఇది సంజయుడు ధృతరాష్ట్రుడిని సంబోధిస్తూ పల్కిన 
మాట); ఒక్క మొగముగన్‌= ఏకముఖంగా; ఒనరిచి= చేసి; అనికిన్‌= యుద్దానికి; తలకొలిపెన్‌= సిద్దం చేశాడు. 
తాత్సర్యం: ద్రోణు డిట్లా పలికి, గట్టి పట్టుదల ముఖాన దీపిస్తూ ఉండగా సైన్యాన్నంతా సమీకరించి, యుద్దానికి 
పురికొల్పాడు. 


వ. అ ట్లాచార్యుండు పురికొల్పినం గౌరవపతి సమర సముత్సాహ రహితం బగు మనంబుతో సూతనందను. 
జేర నరిగి యి ట్లనియె. 43 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఆచార్యుండు= (ద్రోణాచార్యుడు; పురికొల్పినన్‌= (ప్రేరేపించిన వెంటనే; కౌరవపతి= 
దుర్యోధనుడు; సమర సముత్సాహ రహితంబు+అగు= యుద్దోత్సాహం లేనట్టి; మనంబుతోన్‌= మనస్సుతో; సూతనందనున్‌= 
కర్ణుడిని; చేరన్‌+అరిగి= సమీపించి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్సర్యం: ఆ విధంగా [ద్రోణాచార్యుడు (ప్రేరేపించగా, దుర్యోధనుడు యుడ్లోత్సాహమనేది లేక చిన్నవోయిన 
మనస్సుతో కర్షుడి దగ్గరకి వెళ్ళి ఇట్టా అన్నాడు: 
క. “అరుల కభేద్యం బగు న । ప్పరుసున బలుమోహరంబు పన్నించి తుదిం 
జొర విడిచెం గాని గురుం డ । న్నరు నా(గ(డ; యతండు గీడు నాకుం జూడన్‌? 44 


ప్రతిపదార్థం: గురుండు= ఆ (ద్రోణాచార్యుడు; అరులకున్‌= శత్రువులకు; అభేద్యంబు+అగు+అ+పరుసునన్‌= భేదింపరానట్టి 
విధంగా; బలువు+మోహరంబు= బలమైన వ్యూహాన్ని; పన్నించి= నిర్మింపజేసి; తుదిన్‌= చివరకు; చొరన్‌= (ప్రవేశించటానికి; 
విడిచెన్‌+కాని= అర్జునుడిని వదలిపెట్టాడే తప్ప; గురుండు= ద్రోణాచార్యుడు; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; ఆగండు+అ= ఆపలేక 
పోయాడు; నాకున్‌+చూడన్‌= నేను ఆలోచించగా; అతండు= గురుడైన ద్రోణుడే; కీడు= నాకు హానికరుడు. 


తాత్పర్యం: సైంధవ రక్షణకై శత్రువులకు చొరరాని బలమైన చక్రవ్యూహాన్నేమో పన్నాడు. కాని చివరకు 
శత్రుప్రవేశాన్ని ఉపేక్షించాడు. అర్జునుడిని ఆపలేదు. ఆలోచించగా గురుడే మనకు హానికరుడు. 


క. ఒక( డట్లు సొచ్చి, భూప । ప్రకరంబుల. గూల్చి, సింధురాజు( దునిమె నె 
ట్లాకొ? యతని కడిమి కుంభజు । నికి వారింపంగ రామి నిక్కమె? యరయన్‌. 45 


ప్రతిపదార్థం:ఒక(డు+అట్టు= (అర్జునుడు) ఒక్కడు ఆ విధంగా; చొచ్చి= (వ్యూహాన్ని ఛేదించుకొని) ప్రవేశించి; భూపప్రకరంబులన్‌= 
(సైంధవ రక్షణకై నిలిచిన) రాజుల సమూహాన్ని; కూల్చి= సంహరించి; సింధురాజున్‌= సైంధవుడిని; తునిమెన్‌= వధించాడు; 
ఎట్టు+ఒకొ?= (ఇది) ఎట్టు సంభవం?; అతని కడిమి= ఆ అర్జునుడి పరాక్రమం; కుంభజునికిన్‌= ద్రోణాచార్యులకు; వారింపంగరామి 
= నివారించటానికి శక్యం కాకుండా ఉండటం; అరయన్‌= ఆలోచిస్తే; నిక్కమె?= నిజమా? (నిజంకాదని భావం). 


తాత్పర్యం: అర్జునుడు ఒక్కడే ఆ విధంగా దుర్భేద్యమైన వ్యూహంలో (ప్రవేశించి, రక్షణకై నిలిచిన రాజులందరినీ 


సంహరించి, సైంధవుడిని వధించటం ఎట్లా సంభవం? ఆలోచిస్తే ఆ అర్జునుడి వీరవిహారాన్ని ద్రోణాచార్యులు 
ఆపలేకపోయాడనటం నిజమా? 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 555 


విశేషం: ఈ పద్యం నాలుగవ చరణం చివర 'నిక్కం బరయన్‌' అనే పాదానికి కూడా నిక్కంబు+ఎట్టొకో? అని అన్వయించి 
అర్థం చెప్పాలి. ఇది దూరాన్వయ దోషం. కాబట్టి దీనికంటె 'నిక్కమె యరయన్‌' అనే పాఠమే బాగుంది. మూలానికి అనుగుణమైన 
అర్థం ఇదే. ద్రోణుడికి పార్టుడిని ఆపే శక్తి ఉండికూడా ఆ పని చేయలేదనేదే దుర్యోధనుడి భావం. 


క తన మాట నమ్మి సైంధవు । మొనకుం దెచ్చితిమి గాక! ము న్నెటింగిన నా 
తని నింట బెట్టి వత్తుము; । మన సేనయు నివ్విధమున మడియక యుండున్‌. 46 


ప్రతిపదార్థం: తనమాట= (ద్రోణుడి మాట; నమ్మి= విశ్వసించి; సైంధవున్‌= జయద్రథుడిని; మొనకున్‌= వ్యూహానికి; తెచ్చితిమి 
కాక= తీసికొని వచ్చామే కాని; మున్ను+ఎటి(గినన్‌= ముందే తెలిసి ఉంటే; ఆతనిన్‌= ఆ సింధురాజును; ఇంటన్‌= ఇంటిలోనే; 
పెట్టి వత్తుము= ఉంచి వచ్చేవారం; మనసేనయున్‌= మన సైన్యంకూడా; ఈ+విధమునన్‌= ఈ విధంగా; మడియక= నశించకుండా; 
ఉండున్‌= ఉండేది. 


తాత్సర్యం: సైంధవుడిని రక్షిస్తాననే (ద్రోణుడి మాట నమ్మి, అతడిని రణరంగానికి తెచ్చాం కానీ, లేకుంటే ఇంట్లోనే 
ఉంచి వచ్చేవారం. మన సైన్యం కూడ ఈ విధంగా నశించకుండా ఉండేది. 


విశేషం: 'ఆతని మాట” అని ఆనక 'తన మాటి అని చెప్పటంచేత ఆచార్యుడు తా నిచ్చిన మాట తానే నిలబెట్టుకొనలేదనే 
దుర్యోధనుడి అభిప్రాయం ధ్వనిస్తూ ఉన్నది. 
క. మన మెంత సెట్టలమొ ఫ । ల్లునుపై నాతనికి నంత గూర్డ్మి గలిగె? నే 

మన. గల? దింక నతని గొని | యని సేయుద మనుట కార్య మగునే మనకున్‌? 47 


ప్రతిపదార్థం: మనము= నీవు, నేను, మన వారు; ఎంత= ఎంతటి; చెట్టలమొ= [ద్రోహబుద్ది గలవారమో; ఫల్లునుపైన్‌= అర్జునుడిపై; 
ఆతనికిన్‌= ఆ |ద్రోణాచార్యులకు; అంత= అంతటి; కూర్మి= (పేమ; కలిగెన్‌?= కలిగింది? (ఇంతకంటె); అనన్‌= అనటానికి; 
ఏమి కలదు?= ఏమున్నది?; ఇంకన్‌= ఇకముందు; అతనిన్‌= ఆ ద్రోణాచార్యులను; కొని= ఆశ్రయించి; అని= యుద్దాన్ని; 
చేయుదము= చేద్దాము; అనుట= అనటం; మనకున్‌= కౌరవులకు; కార్యము+అగునే?= ప్రయోజనకారియేనా? 


తాత్సర్యం: ఆ (ద్రోణుడికి మనమెంత కానివారమై పోయామో! అంతగా అర్జ్హునుడిపై అభిమానం పెరుగుతూ 


ఉన్నది. ఈ విషయంలో ఇంతకంటె చెప్పేది ఏమీ లేదు. అటువంటప్పుడు ఆ ఆచార్యుడినే ఆశ్రయించి పాండవులతో 
యుద్ధం చేద్దామని అనుకోవటం మనకు ప్రయోజనకారి అవుతుందా? 


చ. అన విని కర్టు డిట్లనియె 'నగ్గురు దూజంగ నేల? యాత డో 
పినటుల పోరు. గాక; నరుబీరము లావును నెక్కుడైన వా 
ని నుడుప వచ్చునే విధియ నేర్చు విషం బిడి యిల్లు గాలి కా 
ననమున కేంగ6 జేసి యొక నాశము. గంటిమె గొంతిసంతతిన్‌? 48 


ప్రతిపదార్థం: అనన్‌= ఇట్లా పలుకగా; విని= విన్న తరువాత; కర్టుండు= (దుర్యోధనుడి ప్రాణస్నేహితుడు) కర్టుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= పలికాడు; ఆ+గురున్‌= ఆ (ద్రోణాచార్యులను; దూజంగన్‌+ఏల?= నిందించటమెందుకు?; ఆతండు= 
ఆ ద్రోణుడు; ఓపినటులు+అ= యథాశక్తిగానే; పోరున్‌+కాక= యుద్దం చేస్తే చేయవచ్చును (అయినా); నరుబీరము= అర్జునుడి 
పరాక్రమం; లావును= సామర్థ్యం (ఈ రెండూ); ఎక్కుడు+ఐనన్‌= అధికమైనప్పుడు; వానిన్‌= ఆ బలశౌర్యాలను; ఉడుపన్‌వచ్చును+ఏ? 
= తొలిగింప శక్యమా?; విధి+అ= దైవమే; నేర్చు= (ఆ పనిచేయటానికి) సమర్థమవుతుంది-పాండవులను హతమార్చటం ఎవరివలనా 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాదు ఆ దైవానికే తప్ప (ఎట్టాగంటే); విషంబు+ఇడి= విషాన్నిచ్చి (భీముడికి విషం పెట్టిన విషయం ఈ సందర్భంలో 
అనుసంధించాలి); ఇల్టు+కాల్చి= లక్కమేడను దహించి; కాననమునకున్‌= అడవికి (ద్యూతంతో జయించి); ఏంగన్‌+చేసి= 
పోయేటట్టు చేసి; కుంతిసంతతిన్‌= కుంతి సంతానానికి (పాండవులకు); ఒక నాశము= ఒక విధమయిన నాశాన్నయినా; 
కంటిమి+ఎ?= కనుగొన్నామా? 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి మాటలు విని, కర్ణుడు ఇట్టా అన్నాడు: 'ఆ ఆచార్యుడిని ఎందుకు దూషిస్తావు?అతడు 
శక్తికొలది యుద్దం చేస్తూనే ఉన్నాడు. అంత చేసినా ఒకవేళ అర్జునుడి బలపరా(క్రమాలు ఎక్కువైతే, వాటిని తగ్గించటం 
అతడికి సాధ్యమా? ఆ పనిచేయటానికి దైవానికే సాధ్యమౌతుంది. ఇంతెందుకు? మనం పాండవుల వినాశానికి 
ఎంతో ప్రయత్నించాం, భీముడికి విషమిచ్చాం, పాండవులందరిని లక్కఇంటిలో దహింపజూచాం, ద్యూతంలో 
ఓడిపోయారనే మిషతో వనవాసానికి పంపాం. అయినా వారికి ఒక కొంచెమైనా చేటు సంభవించిందా? (కాబట్టి 
పాండవులను నశింపజేయటం దైవం తలిస్తే తప్ప మన కెవరికీ సాధ్యం కాదనటం స్పష్టం - అటువంటప్పుడు 
ఆచార్యులను నిందించటమెందుకు? దైవమే ప్రధానం.) 


క. కావున మన సైంధవునిన్‌ । దైవము తెగటార్డె నంత దలరి మనమునం 

జేవ సెడ నేల? పోరం । గా విధి పంచినటు లయ్యె(; గడంగన వలయున్‌.' 49 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మన సైంధవునిన్‌= మన జయ॥ద్రథుడిని; దైవము+అ= అదృష్టమే; తెగటార్చెన్‌= హతమార్చింది; 
అంతన్‌= అంతగా; తలరి= బాధపడి; మనమునన్‌= మనస్సులో; చేవ= ధైర్యం; చెడన్‌+ఏల?= కోల్ళోవటమెందుకు?; పోరంగాన్‌= 
(శక్తివంచన లేకుండా) యుద్దం చేస్తూనే ఉండగా; విధి= దైవం; పంచిన+అటులు+అయ్యెన్‌= ఆజ్ఞాపించిన విధంగా అయింది; 


కడ= పరిణామం; కనవలయున్‌= చూడాలి. (మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కాని, మనమనుకొన్నది ఇంతవరకు 
అయిందా? దైవం ఏది తలుస్తుందో ఇప్పుడు ఆ పరిణామం చూడాలి). 


తాత్పర్యం: కాబట్టి, మన సైంధవుడిని సంహరించింది దైవమే. అంతగా బాధపడి ధైర్యం చెడగొట్టుకొనవద్దు. 
మనం పోరు సాగించాలన్నదే దైవాజ్ఞ. చివరకు ఏమౌతుందో చూద్దాం. ” 


క, అనునెడ( బాండవ సేనలు । మొనసి కదియ నడచె; నీదు మొనలుం దగ మా 
ర్కొనియె; నిటు లుభయ బలములు । ననిమిషులకు వేడ్క వుట్టునట్లుగం దాశెన్‌. 50 


ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అని అనేటప్పుడు; పాండవ సేనలు; పాండవుల సైన్యాలు; మొనసి= వ్యూహంగా ఏర్పడి; కదియన్‌= 
ఎదుర్కొనటానికి; నడచెన్‌= కదిలాయి; నీదు మొనలున్‌= నీ సైన్యాలు కూడా; తగన్‌= సముచితంగా; మార్కొనియెన్‌= 
ఎదుర్కొన్నవి; ఇటులు= ఇట్లా; ఉభయ బలములు= ఉభయ సైన్యాలు; అనిమిషులకున్‌= దేవతలకు; వేడ్క= కుతూహలం; 
పుట్టునట్టు= కలిగే విధంగా; తాశెన్‌= డీకొన్నవి. 

తాత్సర్యం: కర్టు డిట్లా అంటూ ఉండగానే, పాండవుల సైన్యాలు యుద్దానికి సంసిద్దమై మీ సైన్యాన్ని ఎదుర్కొనటానికి 
కదిలాయి. మీ సైన్యాలు కూడా వెంటనే వాటితో డీకొన్నాయి. ఆ దృశ్యం దేవతలకు కూడా కుతూహలం కలిగించే 
విధంగా ఉన్నది. 


క. తురగము తురగము గరి కరి । నరుండు నరుండు దేరు తేరు నలి దాంకిన య 
ప్పరుస(దన మేమి సెప్పదు? । పొరి మిడు(గుటు లెగసి కైదువుల పొడి రాలెన్‌. 51 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 557 


ప్రతిపదార్థం: తురగము= అశ్వం; తురగమున్‌= అశ్వాన్ని; కరి= ఏనుగు; కరిన్‌= ఏనుగును; నరుండు= మనుష్యుడు (కాలినడకనే 
యుద్దం చేసే సిపాయి); నరు(డు= సిపాయిని; తేరు= రథం; తేరు= రథాన్ని; నలిన్‌= ఉత్సాహంతో; తా(కిన= ఢీకొన్న; 
ఆ+పరుస(దనము= ఆ కారిన్యం; ఏమి+చెప్పుదున్‌?= ఏమని చెప్పాలి?; పొరి= అధికంగా; మిడు(గుణులు= నిప్పురవ్వలు; ఎగసి= 
పైకి వెళ్ళి (ఆకాశాన్నంటి); కైదువులపొడి= ఆయుధాల తుమురు; రాలెన్‌= (క్రిందపడింది. 


తాత్పర్యం: ఉభయపక్ష చతురంగ సైన్యాలు ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటే ఆ ఆయుధాల తాకిడికి. 
నిప్పురవ్వలు ఆకాశాన్నంటాయి. ఆయుధాల నుగ్గునుగ్గెనపొడి కింద రాలింది. 


వ. అట్టియెడ నీ కొడుకు సైంధవుని చావునకు దుఃఖితుం డగుటం బ్రాణంబుల దెస నిరపేక్షుం డయి కడంగినం 
గని ద్రోణ కృపకర్ణులు వారింపం ద్రోచి తలకడచి దర్వ ప్రచండగతిం బాండవ సైన్యంబు సొచ్చి నిశిత వివిధ 
విశిఖ పరంపరలు పరం(గించినం జతురంగంబుల యంగంబులు ధరం దొరంగి చిక్కుపడి మదకల 
మాతంగంబు గలంచిన కమలాకరంబు చందంబయ్యె; నప్పుడందు. జేయంగల బలుమగ లెల్ల నొక్కమొగిం 
గవిసి నమ్మహీపతిం బొదివిన నతండు భీమసేను( బదిబాణంబులను నకుల సహదేవ ద్రుపద 
విరాటద్రౌపదేయుల మూండు మూండు మార్గణంబులను, శిఖండిని నూటను, ధృష్టద్యుమ్ను డెబ్బదింటను, 
ధర్మపుత్ర సాత్యకుల నైదైదమ్ములను, ఘటోత్మచు నటువది నాలుగింటను నొప్పించి కేకయ చేది ప్రముఖ 
యోధవరుల ననేక సాయకంబుల బెట్టు పటిచి సింహనాదంబు సేసిన. 52 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నీ కొడుకు= నీ పుత్రుడు దుర్యోధనుడు; సైంధవుని చావునకున్‌= జయ ॥ద్రథుడి 
మరణానికి; దుఃఖితుండు+అగుటన్‌= దుఃఖం కలిగి ఉండటంవలన; (ప్రాణంబులదెసన్‌= (ప్రాణాలపై; నిరపేక్షుండు+అయి= 
అపేక్షలేనివాడై; కడంగినన్‌+కని= యుద్దం చేయటానికి ఉద్యమిస్తూ ఉంటే చూచి; ద్రోణకృప కర్టులు= ద్రోణుడు, కృపుడు, కర్ణుడు 
ఈ ముగ్గురు; వారింపన్‌= ఇంత సాహసం పనికిరాదని వారిస్తూ ఉంటే; త్రోచి= (అడ్డం వచ్చినవారిని) ప్రక్కకు తొలగజేసి; 
తలకడచి= దాటిపోయి; దర్ప(ప్రచండగతిన్‌= గర్వంయొక్క తీ(వ్రస్థాయితో (పరాకాష్టను చేరిన దర్పంతోనని భావం); పాండవ 
సైన్యంబు+చొచ్చి= పాండవుల సైన్యాన్ని ప్రవేశించి; నిశిత వివిధ విశిఖ పరంపరలు= తీక్ష్‌ణములైన అనేక బాణాల వరుసలను; 
పరంగించినన్‌= వ్యాపింపజేస్తూ ఉంటే; చతురంగ బలంబుల+అంగంబులు= చతురంగ సైన్యంయొక్క శరీరావయవాలైన శిరస్సు, 
మొండెం, బాహువులు మొదలైనవి; ధరన్‌= భూమిపై; తొరంగి= పడిపోయి; చిక్కుపడి= ఒకదానితో ఒకటి కలిసిపోయి; మదకల 
మాతంగంబు= మదించిన ఏనుగు (మదం కలయతి గచ్చతీతి మదకలః, “కల గతే సంఖ్యానేచి చురాదిః); కలంచిన కమలాకరంబు 
చందంబు= అవలోడించిన సరస్సు విధంగా; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ సమయాన; అందున్‌= అక్కడ; చేయన్‌+కల= 
సమర్గులైనట్టి; బలు(పు)+మగలు+ఎల్లన్‌= బలిష్టులైన వీరులందరు; ఒక్కమొగిన్‌= ఒకే పర్యాయం; కవిసి= 

ఎదిరించి; ఆ+మహీపతిన్‌= ఆ దుర్యోధనుడిని; పొదివినన్‌= చుట్టుముట్టిన వెంటనే; అతండు= ఆ దుర్యోధనుడు; భీమసేనున్‌= 
భీముడిని; పదిబాణంబులన్‌= పది బాణాలతో; నకుల సహదేవ (ద్రుపద విరాట (ద్రౌపదేయులన్‌= నకులుడిని, సహదేవుడిని, 
దుపదరాజాును, విరాటరాజును ద్రౌపది కుమారులను (ఉపపాండవులైన ప్రతివింధ్యాదులను); మూడు మూడు మార్గణంబులను= 
మూడేసి బాణాలతో; శిఖండిని= శిఖండిని (భీష్మవధకు నిమిత్తమైన (ద్రుపదరాజు కుమారుడిని); నూటను= నూరు బాణాలతో; 
ధృష్టద్యుమ్నున్‌= పాండవుల సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడిని; డెబ్బదింటను= డెబ్బెబాణాలతో; ధర్మపుత సాత్యకులన్‌= 
ధర్మరాజును మరియు సాత్యకిని; ఐదు+ఐదు+అమ్ములను= ఐదేసి బాణాలతో; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడనే రాక్షసుడిని 
(భీముడి వలన హిడింబ అను రాక్షస స్రీయందు పుట్టినవాడిని); అజువది నాలుగింటను= అరువది నాలుగు బాణాలతో; నొప్పించి= 
బాధించి; కేకయ చేది ప్రముఖ యోధవరులన్‌= కేకయ చేది దేశాలకు చెందిన ముఖ్యులైన వీర శ్రేష్టులను; అనేక సాయకంబులన్‌= 
లెక్కలేనన్ని బాణాలతో; బెట్టు= మిక్కిలి; పటీచి= పడగొట్టి; సింహనాదంబు= సింహనాదాన్ని; చేసినన్‌= చేయగానే. 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు సైంధవవధవలన కలిగిన 
దుఃఖంచేత ప్రాణాలకు తెగించి యుద్దానికి పూనుకొన్నాడు. (ద్రోణ, కృప, కర్టులు ఎంత వారించినా వినలేదు. 
పాండవ సైన్యంలో (ప్రవేశించి ఘోరంగా యుద్దం చేశాడు. చతురంగ బలాలు అతడి ధాటికి నేలకూలాయి. ఆ 
సమయాన ఆ రణరంగం మదగజం కల్గోలపరిచిన కమలాకరం మాదిరి భాసించింది. ఆ దుర్యోధనుడి యుద్దావేశం 
చూచి, పాండవసైన్యంలో సమర్ధులైన వీరులందరు ఒకేసారి దుర్యోధనుడిపై తలపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు 
వారినందరిని ఎదిరించాడు. భీముడిని పది బాణాలతో, నకులాదులను మూడేసి బాణాలతో, శిఖండిని నూరు 
బాణాలతో, ధృష్టద్యుమ్నుడిని డెబ్బైబాణాలతో, ధర్మరాజును సాత్యకిని ఐదేసి బాణాలతో, ఘటోత్కచుడిని అరువది 
నాలుగు బాణాలతో, కేకయ చేది దేశాల వీరశ్రేష్టులను లెక్కలేనన్ని బాణాలతో కొట్టి పడవేసి, తన విజయసూచకంగా 
సింహనాదాన్ని చేశాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. దుర్యోధనుడి ధాటికి నేలకూలిన చతురంగ సైన్యం యొక్క శరీరావయవాలతో చెల్లాచెదరై ఉన్న రణరంగాన్ని 
మదగజం కలచిన కాసారంతో పోల్చటం చేత ఇది ఉపమాలంకారం - ఈ అలంకారం దుర్యోధనుడు అవలీలగా ఇంతగా 
పరా(క్రమించాడనే భావాన్ని ధ్వనిస్తూ ఉన్నది. దీనిని అలంకారకృత వస్తుధ్వని అని అంటారు. 
క ఆ ధర్మనందను(డు స । క్రోధాత్ముం డగుచు నేసె. గోదండము ను 

గె ధరం దొరంగంగ; నాతం డ । బోధంబునం దేరి మీ(ద( బొలుపథి వ్రాలెన్‌. 53 


ప్రతిపదార్థం: ఆ ధర్మనందనుండు= ఆ ధర్మరాజు; స(క్రోధ+ఆత్ము(డు+అగుచున్‌= కోపంతో కూడిన మనస్సు కలవాడై; 
కోదండము (దుర్యోధనుడి) ధనుస్సు; నుగ్గు+ఐ= తునియలై; ధరన్‌= భూమిపై; తొరంగంగన్‌= పడిపోయే విధంగా; ఏసెన్‌= 
(బాణాలతో) కొట్టాడు (దుర్యోధనుడిని అని శేషం); అతండు= (అట్లా ధర్మరాజుచేత నిహతుడైన) ఆ దుర్యోధనుడు; 
అబోధంబునన్‌= (తెలివితప్పి అని భావం); తేరిమీందన్‌= రథంపైన; పొలుపు+అణీ= ఒప్పు చెడి; వ్రాలెన్‌= వాలిపోయాడు. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి విజృంభణం చూచి ధర్మరాజుకు కోపం పెరిగి దుర్యోధనుడితో తలపడి, అతడి 
ధనుస్సు తుత్తునియలై నేలమీదపడేటట్టు, అతడు స్పృహ కోల్పోయి రథంమీదే వాలిపోయేటట్టు బాణాలు వేశాడు. 


తే. ఇట్లు మూర్దిల్లుటయు. గౌరవేశ్వరుండు । సచ్చె ననియెడు నెలుంగులు శంఖ కాహ 
ళారవంబులు సెల(గ బ్రియంబు నొందె । వారి బలములు, ద్రోణు. డేపారి కదిసె. 54 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చిల్దుటయున్‌= (దుర్యోధనుడు) మూర్చపొందిన వెంటనే; కౌరవ+-ఈశ్వరుండు= 
కురురాజైన దుర్యోధనుడు; చచ్చెన్‌+ అనియెడు= మరణించాడనే; ఎలు(గులు= కంఠాలు (కంఠధ్వనులు); శంఖ కాహళ+ఆరవంబులు= 
శంఖాలు, తూటుకొమ్ములు అనే వాటి ధ్వనులు; చెలంగన్‌= చెలరేగుతూ ఉంటే; వారి బలములు= ఆ పాండవుల సైన్యాలు; 
ప్రియంబున్‌+ఒందెన్‌= సంతోషాన్ని పొందాయి (సంతోషించాయి); (అప్పుడు) ద్రోణుండు= ద్రోణాచార్యులు; ఏపారి= విజృంభించి; 
కదిసెన్‌= ఎదుర్కొన్నాడు; (ఆ పాండవసైన్యాల నెదుర్కొన్నాడని భావం. 'వారి బలములు” అనే పదం దేహళీ దత్త దీపన్యాయంగా 
పూర్యోత్తర వాక్యాల్లో అన్వయిస్తుంది.) 

తాత్పర్యం: దుర్యోధనుడు తెలివితప్పి ఈ విధంగా పడిపోవటం చూచి కురురాజు మరణించా డనే అరుపులు, 
శంఖకాహళధ్వనులు చెలరేగగా పాండవసైన్యం చెప్పలేనంత సంతోషాన్ని పొందింది. ఇది చూచి, ద్రోణుడు 
విజృంభించి ఆ పాండవసైన్యంతో తలపడ్డాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 559 


వ. అంత. 55 
ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత 
తాత్సర్యం: ఈ ఆర్భాటం చెలరేగిన తరువాత 


క. తెలివొంది 'యుధిష్టిర! నిలు । నిలు మని రభసమున( దాంకు నీ సుతు€ గని యా 
బల మేచిన నీ బలముం । బెలుచ నిగుడ నపుడు రణము భీషణ మయ్యెన్‌. 56 


ప్రతిపదార్దం: తెలివి+ఒంది= తేరుకొని; యుధిస్టిర!= ఓ ధర్మరాజా!; నిలునిలుము+అని= ఆగాగు అని (అంటూ); రభసమునన్‌= 
వేగంగా; తా(కు= ఎదిరిస్తూ ఉన్న; నీ సుతున్‌= నీ కుమారుడిని (దుర్యోధనుడిని); కని= చూచి; ఆబలము+ఏచినన్‌= ఆ పాండవ 
సైన్యం చెలరేగుతూ ఉండేటప్పుడు; నీబలమున్‌= నీ సైన్యం కూడా; పెలుచన్‌= వెంటనే; నిగుడన్‌= విజృంభించగా; అపుడు= 
ఆ సమయాన; రణము= యుద్దం; భీషణము= భయంకరం; అయ్యెన్‌= అయింది. (భయంకరంగా సాగిందని భావం). 


తాత్పర్యం: మూర్చనుండి తేరుకొని 'యుధిష్టిరా! నిలు నిలు” మని వేగంగా అతడి నెదుర్కొనే నీ కొడుకును 
చూచి పాండవసైన్యం విజృంభించగా, వెనువెంటనే నీ సైన్యం కూడా విజృంభించింది. ఆ సమయాన ఆ యుద్దం 
భయంకరం అయింది. 


వ. అనిన విని ధృతరాష్తుం డట్టియెడ 'నాచార్యుం డెవ్విధంబున నరివధంబు సేసె? నిందలి యందలి చేయంగల 
సైనికోత్తము లెత్తెబింగునం బెనంగిరి? చెప్పు మనవుడు సంజయుం డిట్లను న ట్లుభయబలంబులుC 
బురికొని పోరుచు నుద్దండ రయంబు మెటిసి యుధిష్టిర ప్రముఖ పాండవులును, శైనేయాది యాదవులును, 
ద్రుపద ప్రభృతి పాంచాలురును, విరాట పురస్సరమాత్సు లును, గుమార వర్గంబును మటియు ననేక 
దండనాయకులును సాయకాసారంబు పర(గించుచు భారద్వాజుపై నడరిన; నతం డత్యుదీర్ణుండయి 
కర్ణుండు మొదలుగాగల బలుమగ లిరుగెలంకుల సంరంభంబునం దటుమ విజృంభించె; నయ్యవసరంబున 
నెగసిన ధరణీపరాగంబు జనంబుల చూడ్కులు నిగుడనీక యుండె; నాలోనన శుండాల సుభట ఘోటకంబుల 
యంగంబులం గ్రమ్ముదెంచు రుధిరం బది యడంచిన నమ్మొనల కడంక రెట్టించె; నప్పుడు కౌరవుల దిక్కున 
ఘూక సృగాల రవంబులు సెలంగ వా రది సరకుసేయక సమరోన్మత్తులై నెత్తురు టేబులు వాటి గేలి సలిపి; 
రా సమయంబునంగేకయ రథికులును ధృష్టద్యుమ్నతనయులును లోనగువారిం బెక్కండ్ర నక్కుంభసంభవుండు 
నుజిపియు మజియు బలువుర( బజిపియు. గడిమి నెటిపం బ్రతాపశీలుం డగు శిబి సాహసరసికుండై. 57 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= సావధానంగా విని; ధృతరాష్టుండు= ధృతరాష్ట్ర మహారాజు; అట్టి+ఎడన్‌= ఆ 
సమయంలో; ఆచార్యుండు= ద్రోణాచార్యుడు; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; అరివధంబు= శత్రువధ; చేసెన్‌?= చేశాడు?; 
ఇందలి+అందలి= ఈ వైపు (స్వపక్షంలో), ఆ వైపు (పరపక్షంలో) ఉన్న; చేయన్‌+కల= సమర్భులైనట్టి; సైనిక+ఉత్తములు= సైనిక 
శ్రేష్టులు; ఏ+తెణంగునన్‌= ఏ విధంగా; పెనంగిరి?= యుద్దం చేశారు?; చెప్తుము+అనవుడున్‌= (సంజయా)! చెప్పుము అని 
అనగా; సంజయుండు; ఇట్టు= ఈ (చెప్పబోయే) విధంగా; అను(న్‌)= పలుకుతాడు; అట్టు= ఆ విధంగా; ఉభయ బలంబులున్‌= 
రెండుపక్షాల సైన్యాలు కూడా; పురికొని= అతిశయించి (ఒకదానికంటె మరొకటి అతిశయించాలి అనే కోరికతో నని భావం); 
పోరుచున్‌+ఉండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; ఉద్దండరయంబు= గొప్పవేగం; మెజసి= (ప్రకాశించి; యుధిస్టిర ప్రముఖ 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాండవులును= ధర్మరాజు మొదలైన పాండవులు; శైనేయ+ఆది యాదవులును= సాత్యకి మొదలైన యాదవవీరులు; (ద్రుపద 
ప్రభృతి పాంచాలురును= (ద్రుపదరాజు మొదలైన పాంచాలదేశ వీరులు; విరాట పురస్సర మాత్స్యులును= విరాటరాజు మొదలైన 
మత్స్యదేశ యోధులు; కుమారవర్గంబును= ప్రతివింధ్యుడు మొదలైన పాండవ కుమారుల సమూహం; మజియున్‌= అంతేగాక; 
అనేక దండనాయకులును= అనేకులైన సేనానాయకులు కూడా; సాయక+ఆసారంబు= బాణాలవర్షం; పరంగించుచున్‌= 
కలుగజేస్తూ; భారద్వాజు పైన్‌= ద్రోణాచార్యుడి పై; అడరినన్‌= చెలరేగుతూ ఉంటే; అతండు= ఆ ద్రోణుడు; అతి+ఉదీర్షుండు+ అయి= 
మిక్కిలి ఉద్రేకం కలవాడై; కర్ణుడు మొదలుగాన్‌+కల= కర్షుడు మొదలైన; బలు(పు) మగలు= బలిష్టులైన వీరులు; 
ఇరు+కెలంకులన్‌= రెండువైపులందు; సంరంభంబునన్‌= వేగంగా; తణుమన్‌= ఎదిరించగా; విజృంభించెన్‌= చెలరేగాడు; 
ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఎగసిన= పైకి లేచిన; ధరణీపరాగంబు= భూమిధూళి; జనంబుల చూడ్కులు= జనుల 
చూపులను; నిగుడన్‌+ఈక= ఆననీయక; ఉండెన్‌= ఉన్నది (జనులచూపులు ప్రసరించలేకుండా ఉండేటంత దట్టంగా ధూళి 
వ్యాపించిందని భావం); ఆలోననన్‌= అంతలోనే; శుండాల-సుభట-ఘోటకంబుల+అంగంబులన్‌= ఏనుగుల, యోధుల అశ్యాల 
శరీరాలనుండి; క్రమ్ము+తెంచు= వ్యాపించునట్టి; రుధిరంబు= నెత్తురు; అది= దాన్ని (ఆ ధూళిని); అడంచినన్‌= అణగ।[ద్రొక్కిన 
వెంటనే; ఆ మొనలకడంక= ఆ సైన్యాల జొద్దత్యం; రెట్టించెన్‌= రెండింతలైంది; అప్పుడు= ఆ సమయంలో; కౌరవుల దిక్కునన్‌= 
కౌరవుల దిశాభాగంలో(కౌరవులవైపున); ఘూక సృగాల రవంబులు= గుడ్డగూబల ధ్వనులు, నక్కల ధ్వనులు; చెలంగన్‌= వ్యాపిస్తూ 
ఉండగా; వారు= ఆ కౌరవవీరులు; అది= ఆ ధ్వనిని; సరకు+చేయక= లెక్కచేయకుండా; (అపశకునం అని కూడా విచారించకుండా 
అని భావం.); సమర+ఉన్మత్తులై= యుద్దోన్మాదం కలవారై; నెత్తురు+ఏణులు= రక్తం వరదలు; పాఖున్‌= పారే విధంగా; కేలి(ళి)= 
యుద్ద క్రీడ; సలిపిరి= చేశారు, (అవలీలగా యుద్దం చేశారని భావం.); ఆ సమయంబునన్‌= కేకయదేశానికి చెందిన రథికులు 
(రథంపై ఉండి యుద్దం చేసేవారు రథికులు); ధృష్టద్యుమ్న తనయులును= ధృష్టద్యుమ్నుడి కుమారులు; లోనగువారిన్‌= మొదలైన 
వారిని; పెక్కండ్రన్‌= అనేకులను; ఆ+కుంభసంభవుండు= ఆ (ద్రోణాచార్యుడు; నుజిపియున్‌= చూర్లంచేసి; మజియున్‌= 
అంతేగాక; పలువురన్‌= అనేకులను; పజపియున్‌= పలాయనం చేయించి; కడిమి= పరాక్రమాన్ని; నెజపన్‌= విస్తరింపజేస్తూ 
ఉండే సమయంలో; ప్రతాపశీలుండు+అగు= పరా(క్రమించే స్వభావం గలిగిఉన్న; శిబి= శిబి అనే వీరుడు; సాహస రసికుండు+ 
అయి= సాహసం చేయటానికి మక్కువగలవాడై. 


తాత్పర్యం: అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్టుడు. సంజయా! ఆ సమయంలో (ద్రోణాచార్యుడు ఎట్టా 
శత్రువధ చేశాడు? ఇరుపక్షాల్లో ఉన్న మేటి మొనగాళ్ళు ఏ విధంగా యుద్దం చేశారు? చెప్పుమని అడుగగా, 
సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఉభయ సైన్యాలు భయంకరంగా పోరాడుతూ 
ఉండే సమయంలోనే ధర్మరాజు మొదలైన పాండవులు, సాత్యకి మొదలైన యాదవవీరులు, ద్రుపదుడు మొదలైన 
పాంచాలవీరులు, విరాటరాజు మొదలైన మత్స్యదేశం యోధులు, ఉపపాండవులు, అంతేగాక మరెందరో 
దండనాయకులు ద్రోణాచార్యుడిపై బాణవర్షం కురిపిస్తూ యుద్దం చేస్తూ ఉండగా, ద్రోణాచార్యుడు మహో(ద్రేకంతో 
కర్ణుడు మొదలైన మన యోధాగ్రేసరులు ఇరువైపులా శత్రుసైన్యాలను ఎదిరించగా విజృంభించాడు. ఆ యుద్ద 
సంరంభంలో ఎగసిన ధూళి ఆకాశాన్ని కప్పింది. అది ఎవ్వరికీ చూడరానంత దట్టంగా దెసల వ్యాపించింది. అంతలోనే 
ఆ యుద్దంలో హతమైన చతురంగబలాల శరీరాలనుండి రక్తం (ప్రవాహంగా పారింది. దానితో ఆ ధూళి అంతా 
అణగింది. మళ్ళీ ఉభయసైన్యాలు అంతకు రెండింతలుగా విజృంభించి తలపడ్డాయి. అప్పుడు, కౌరవులవైపు 
గుడ్డగూబల కూతలు, నక్కల అరుపులు వ్యాపించగా, అది అపశకునమని లెక్కచేయకుండానే మీ సైన్యంలోని 
యోధులు నెత్తురు వరదగా (ప్రవహించే విధంగా పోరాడారు. ద్రోణాచార్యుడు పాండవపక్షీయులైన కేకయ 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 561 


వీరులను మరియు ధృష్టద్యుమ్నుడి పుత్రులను మరెందరినో మహావీరులను హతమార్చాడు. కొందరిని పరుగులు 
తీయించాడు. ఇంత గొప్పగా ద్రోణుడు యుద్దం చేస్తూ ఉంటే అప్పుడు శిబి అనే ప్రతాపశాలి సాహసానికి పూనుకొని. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క ఉరవడి దాకుటయును బది । శరము లతని మేనంగ్రుచ్చె సాయకగురు6 డ 
చ్చెరువగు మగ6టిమి; నతండు । ద్దురు(డై తత్ఫూతు శిరము ద్రుంచెం బెలుచన్‌ 58 


ప్రతిపదార్థం: ఉరవడిన్‌= అతి వేగంతో; తాకుటయును= ఎదిరిస్తూ ఉండగా; పదిశరములు= పదిబాణాలు; అతని మేనన్‌= 
ఆ శిబి శరీరంలో; సాయక గురుండు= బాణవిద్యాగురువైన ద్రోణాచార్యులు; అచ్చెరువు+అగు= ఆశ్చర్యకరమైన; మగంయటిమిన్‌= 
పరాక్రమంతో; క్రుచ్చెన్‌= నాటుకపోయేటట్లు వేశాడు; అతండు= ఆ శిబి; ఉద్దురుండు+ఐ= (ఆ బాణాఘాతాలకు) చలించని వాడై; 
పెలుచన్‌= (క్రోధంతో; తద్‌+సూతు శిరము= ఆ ద్రోణాచార్యుడి సారథి తలను; (త్రుంచెన్‌= తెగగొట్టాడు. 


తాత్పర్యం: అతి వేగంగా వచ్చి ద్రోణాచార్యుడిని ఎదుర్కొనగా (శిబి), తత్‌క్షణమే (ద్రోణాచార్యుడు పదిబాణాలు 


ఆశ్చర్యకరమైన పరాక్రమంతో అతడి శరీరంలో నాటుకుపోయే విధంగా కొట్టాడు. శిబి కూడ చలించకుండ 
కోపంతో (ద్రోణుడి సారథి శిరస్సు తెగనరికాడు. 


తే త్రుంచి తోడన ముప్పదితూపు లతని । యొడల నాటుడు హయముల మెడలు సూతు 
గళము నజ్జనపతి కుత్తుకయును దునిమె | ఘోర భల్ల షట్కమ్మునం గుంభభవుండు. 59 


ప్రతిపదార్థం: త్రుంచి= (సారథి శిరాన్ని) తెగన్‌+ఏసి; తోడన్‌+అ= వెంటనే; ముప్పది తూపులు= ముప్పది బాణాలను; 
అతని+ఒడలన్‌= ఆ (ద్రోణుడి శరీరంలో; నాటుడున్‌= గ్రుచ్చుకొనేటట్లు వేయగానే; కుంభభవుండు= కుంభసంభవుడు (ద్రోణుడు); 
ఘోర భల్లషట్కమునన్‌= భయంకరములైన భల్లములు అనే బాణాలు ఆరింటితో; హయముల మెడలు= అశ్వాల కంఠాలను 
(అశ్వాలు నాలుగు కాబట్టి నాలుగు బాణాలతో); సూతుగళమున్‌= సారథి కంఠాన్ని (ఒక బాణంతో); ఆ+జనపతి కుత్తుకయును= 
ఆ శిబిరాజు కంఠాన్ని మరియొక బాణంతో (మొత్తం ఆరుబాణాలతో); తునిమె(న్‌)= తెగగొట్టాడు. 


తాత్సర్యం: ద్రోణుడి సారథి తల నరికిన వెనువెంటనే, ముప్పది బాణాలు [ద్రోణుడి శరీరంలో గ్రుచ్చుకొనేటట్లు 
కొట్టాడు. ద్రోణాచార్యుడు ఆరు భయంకరాలైన భల్లా లనే బాణాలతో గుర్రాల మెడలను, సారథి కంఠాన్ని, 
ఆ శిబి గళాన్ని తెగవేశాడు. 


వ. అప్పుడు. 60 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: ద్రోణుడిట్లా ఆ శిబిని సంహరించిన సమయంలో. 


తే. భానుమంతుని( జంపిన పగ మనమున. బెట్టికొని యుండి యాతని పట్టి భీమ 
సేనుపై వడి. గాళింగ సేనతోడ(। గవిసి నారాచధారల( గప్పి యొప్పె. 61 


ప్రతిపదార్థం: భానుమంతునిన్‌= తన తండ్రియైన భానుమంతుడిని; చంపిన పగ= చంపినటువంటి వైరాన్ని; మనమునన్‌= 
మనస్సులో; పెట్టికొని+ఉండి= పెట్టుకొన్నవాడై; ఆతని పట్టి= ఆ భానుమంతుడి కుమారుడు; భీమసేనుపైన్‌= భీముడిపై; వడిన్‌= 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగంగా; కాళింగ సేనతోడన్‌= కళింగదేశపు సైన్యంతో; కవిసి= చుట్టుముట్టి; నారాచ ధారలన్‌= బాణాల పరంపరలతో; కప్పి= 
కప్పివేసి; ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 

తాత్పర్యం: తన తండ్రి అయిన భానుమంతుడిని భీముడు చంపాడన్న పగతో, అతడి కుమారుడు కళింగసైన్యంతో 
భీమసేనుడిని చుట్టుముట్టి, అతడిపై బాణవర్షం కురిపించాడు. 


క. కినిసి బకమర్దను(డు వెస(। దన యరదము వాని తేరు దాక బటిపి, యా 
తని మీ(ద నుటీకి క్రుమ్మెం । గనుకని నెంపపొడి సెదర( గాలం గేలన్‌. 62 


(ప్రతిపదార్థం: కినిసి= కోపించి; బకమర్దనుండు= బకాసురుని చంపిన భీముడు; వెసన్‌= వేగంగా; తన+అరదము= తన రథాన్ని; 
వాని తేరుదాంకన్‌= ఆతని రథాన్ని తాకేటట్టు; పజపి= తోలి; ఆతనిమీందన్‌= అతనిపైకి; ఉజికి= దుమికి; కనుకనిన్‌= సంభ్రమంతో; 
ఎంపపొడి= ఎమ్ముల నుగ్గు; చెదరన్‌= చెదరిపడేటట్టు; కాలన్‌= కాలితో; కేలన్‌= చేతితో; (క్రుమ్మెన్‌= పొడిచాడు. 


తాత్సర్యం: భీముడు కోపించి తన రథాన్ని వాడి రథాన్ని తాకేటట్టు తీసికొని వెళ్ళి, వాడి రథంపై పడి, వాడి 
ఎముకలన్నీ నుగ్గునుగ్గయి చెదరిపడేటట్టు కాలితో, చేతితో (కుమ్మాడు. 


విశేషం: బకుడనే రాక్షసుడిని సంహరించటంచేత భీముడికి బకమర్దనుడనే పేరు కలిగింది. బకుని మర్షించినవాడు బకమర్షనుడు- 
(మర్దించు= సంహరించు) భీముడు బకాసురుడిని సంహరించి ఏకచ్చ(త్రపురవాసులను రక్షించిన కథ మహాభారతం ఆదిపర్వంలో 
ఉన్నది. అంతటి రాక్షసుడినే జయించిన భీముడికి ఈ రాజకుమారుడు ఒక లెక్కా? అనే అర్థం స్సురిస్తూ ఉన్నది. 


భీవుసేనుండు దుర్మద దుష్కర్గులం జంపుట (సం.7-130-22) 


వ. అమ్మహోగ్ర సముద్దతిం జూచి పాంచాల సైనికులు సింహనాదంబులు సేసిన సహింపక సూతసుతుండును 
తత్పోదరులును నవ్వీరుం బొదివిన, నతం డద్దుతంబుగా ధ్రువు నరదంబు మీందికి లంఘించి వానిం బిడికిటి 
పోటున( జావం బొడిచి, జయరాతునిపై( గవిసి యాతని నతని సూతుని గాళ్ళు లిరుగేలం బట్టి బె ట్టిలపై 
వ్రేసి గతాసులం జేసిన నలిగి కర్ణుండు శక్తివైవ మలంగి వెరవున నొడిసికొని దానిన యవ్వడముడి యతనిపై 
వైచినం గని గాంధార మహీవల్లభుండు భల్లంబున నడుమన నటికి; నంత. గురుకుమారు లమ్మారుతిం 
జుట్టుముట్టి విశిఖంబులు నిగిడించిన( గోపించి దుర్మదుని తేరి కురవడించి తురంగంబులం బొరివుచ్చి 
సారథిం జదిపిన నాతండు దుష్కర్డు స్యందనం బెక్కి; నయ్యిరువురు నప్పాండుతనయు తనువున 
మెటుంగుటమ్ములు గిరిగొలుపం గిట్టి యా రథంబు గూల నవలీలం దన్ని, దుర్యోధన ద్రౌణి కృప కృతవర్మ 
కర్ణ్ల శల్య బాహ్లికులు సూచుచుండ నక్కుమారుల నిద్దబిం గాల నొక్కనిం గేల నొక్కనింగా సమయించె; 

౯ణ లా నే 
నివ్విధంబునం జిత్రవధ విహారంబున విజృంభించు నా భీమసేనుం జూచి, రుద్రుండు రభసోద్రేకంబునం 
బాండవేయులకు( డోడ్సడం జనుదెంచెంగాక! మానవు లిట్టివారునుం గలరే! యనుచు నీ వారెల్లను 
వెబిచటిచి యిద్దజొ క్కతెరువునం బోకపటిచి రక్కుమార కంఠీరవుం డుక్కునం దమసేన దిక్కుసూచి యెట్టి 
విరిదామరలం దెగడుకన్నులం గౌంతేయాగ్రజు నుపలక్షించి కేలుమొగిచి ఫాలంబునం జేర్చునప్పుడు తన్ఫూర్తి 
నతండును నకుల సహదేవ ద్రుపద విరాటులును దేటి చూడ శంకించి మాటు మొగంబులతో నగ్గించి రా 
సమయంబున. 63 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 563 


ప్రతిపదార్థం: ఆ+మహా+ఉ(గ్ర+సముద్దతిన్‌= ఆ గొప్ప భయంకరమైన విజృంభణాన్ని; చూచి= ప్రత్యక్షంగా చూచి; పాంచాల 
సైనికులు= పాంచాలదేశపు సైనికులు; సింహనాదంబులు= సింహనాదాలను; చేసినన్‌= చేయగా; సహింపక= తట్టుకోలేక; సూత 
సుతుండును= సూతపుత్రుడూ (కర్షుడూ); తద్‌+సోదరులును= ఆ మృతవీరుడి సోదరులూ; ఆ+వీరున్‌= వీరుడైన ఆ భీమ 
సేనుడిని; పొదివినన్‌= ఎదిరించగా; అతండు= ఆ భీముడు; అద్భుతంబుగాన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; (ధ్రువు+అరదంబు 
మీందికిన్‌=(ధ్రువుడనే వాడి రథంపైకి; లంఘించి= దుమికి; వానిన్‌= ఆ ధ్రువుడిని; పిడికిటి పోటునన్‌= పిడికిలితో పొడిచి కొట్టటంతో; 
చావన్‌= మరణించే విధంగా; పొడిచి= పొడిచి; జయరాతునిపైన్‌= జయరాతుడనే వానిపైకి; కవిసి= ఉరికి; ఆతనిన్‌= అతడిని; 
ఆతని సూతునిన్‌= ఆ జయరాతుడి సారథిని; కాళ్ళులు= పాదాలను; ఇరు+కేలన్‌= రెండు చేతులతో; పట్టి= పట్టుకొని; బెట్టు= 
అత్యంతమూ; ఇలపైన్‌= భూమిమీద; (వ్రేసి= పడవేసి; గత+అసులన్‌= మృతులనుగా; చేసినన్‌= చేయగా; అలిగి= కోపించి - 
(క్రోధంతో అని భావం; కర్గుడు= కర్షుడు; శక్తిన్‌= శక్తి అనే ఆయుధాన్ని; వైవన్‌= వేయగా; ఆ+వడముడి= ఆ భీముడు; మలంగి= 
ప్రక్కకు లాగి; వెరవునన్‌= ఉపాయంతో; ఒడిసికొని= పట్టుకొని; దానిన్‌+అ= ఆ శక్తి అనే ఆయుధాన్నే; అతనిపైన్‌= అతడిమీదనే; 
వైచినన్‌= వేయగా; కని= చూచి; గాంధార మహీవల్లభుండు= గాంధారదేశం రాజు (శకుని); భల్లంబునన్‌= భల్లం అనే బాణంతో; 
నడుమన్‌+అ= నడిమధ్యలోనే; నజకెన్‌= నటికి వేశాడు; అంతన్‌= ఆ సమయంలో; కురుకుమారులు= కౌరవులు; ఆ+మారుతిన్‌= 
ఆ వాయునందనుడిని(భీముడిని); చుట్టుముట్టి= (క్రమ్ముకొని; విశిఖంబులు= బాణాలను; నిగిడించినన్‌= వెలువరించగా; కోపించి= 
(క్రోధం గలవాడై; దుర్మదుని తేరికిన్‌= దుర్మదుడి రథంపైకి; ఉరవడించి= చెలరేగి; తురంగంబులన్‌= అశ్యాలను; పారి పుచ్చి= 
సంహరించి; సారథిన్‌= సారథిని; చదిపినన్‌= చంపివేయగా; ఆతండు= ఆ దుర్మదుడు; దుష్కర్గు స్యందనంబు= దుష్కర్గుని 
రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరుకూడా; ఆ+పాండు తనయు తనువునన్‌= ఆ భీముడి శరీరంలో; మెజుంగు 
+అమ్ములు= (పదనుతో) మెరుస్తూ ఉన్న బాణాలను; గిరిగొలుపన్‌= నాటగా; కిట్టి= సమీపించి; ఆ+రథంబు= ఆ రథము; 
కూలన్‌= కూలిపోగా; అవలీలన్‌= అనాయాసంగా; తన్ని= కాలితో తన్ని (ఆ రథాన్ని పక్కకు నెట్టి అని భావం); దుర్యోధన= 
దుర్యోధనుడు; ద్రౌణి= ద్రోణపుత్రుడు (అశ్వత్థామ); కృప= కృపాచార్యులు; కృతవర్మ= కృతవర్మ; కర్ల కర్ణుడు; శల్య= శల్యుడు; 
బాహ్లికులు= బాహ్లికుడు అను వారలు; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; ఆ+కుమారులన్‌+ఇద్దజన్‌= ఆ ఇద్దరు కురు 
కుమారులను (దుర్మద దుష్కర్జులను); కాలన్‌= పాదంతో; ఒక్కనిన్‌= ఒక్కడిని; కేలన్‌= చేతితో; ఒక్కనిన్‌+కాన్‌= ఒక్కడిని 
అనే విధంగా; సమయించెన్‌= చంపి వేశాడు; ఈ విధంబునన్‌= ఈ విధంగా; చిత్రవధ విహారంబునన్‌= ఆశ్చర్యం గొలిపే 
విధంగా చేసిన శత్రు వధల విహారంతో; విజ్బంభించు+ఆ+భీమసేనున్‌= చెలరేగుతున్న ఆ భీముడిని; చూచి= చూచినవారై; 
నీ వారు+ఎల్లను= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) న్స్‌ సైన్యంలోని వారందరు; పాండవేయులకున్‌= పాండవులకు; తోడ్పడన్‌= సహాయం 
చేయటానికి; రుద్రుండు= ప్రళయకాల శివుడు; రభస+ఉద్రేకంబునన్‌= వేగాతిశయంతో; చనుదెంచెన్‌= వచ్చాడు; కాక!= 
కాకున్నచో!; మానవులు= మనుష్యులు; ఇట్టివారునున్‌= ఇంతటివారు కూడా (ఇంతటి పరాక్రమశాలులు అని భావం); కలరు+ఏ!= 
ఉన్నారా!; అనుచున్‌= అనుకుంటూ; వెణ చజచి= భయపడి (వెజచి పఖుచిరి” అని పాఠాంతరం, భయపడి పారిపోయారు అని 
అర్థం.); ఇద్దణు= ఇరువురూ; ఒక్క తెరువునన్‌= ఒకే మార్గంలో; పోకపజచిరి= పోకుండా పరుగెత్తిపోయారు; ఆ+కుమార 
కంఠీరవుండు= ఆ కుమారసింహము (భీముడు); ఉక్కునన్‌= దర్సంతో; తమ సేనదిక్కు= తమ సైన్యం వైపు; చూచి; ఎట్టవిరి+ 
తామరలన్‌= ఎజ్జని వన్నెగల వికసించిన కమలాలను; తెగడు= నిందించేటటువంటి (అనగా అట్టి కమలాలకంటె గొప్పుగానున్న 
అని భావం); కన్నులన్‌= కన్నులతో; కౌంతేయ+అ(గజున్‌= పాండవుల అన్న అగు ధర్మరాజును; ఉపలక్షించి= చూచి; కేలు 
మొగిచి= చేతులు జోడించి; ఫాలంబునన్‌= నుదుట; చేర్చు+అప్పుడు= చేర్చే సమయంలో;తద్‌+మూర్తిన్‌= ఆ భీముడి ఆకారాన్ని 
(భయంకరాకారాన్ని); ఆతండును= ఆ ధర్మరాజు; నకుల సహదేవ (ద్రుపద విరాటులును= నకుల సహదేవులు, [ద్రుపద విరాట 
రాజులును; తేజిచూడన్‌= స్పష్టంగా చూడటానికి; శంకించి= జంకి; మాటుమొగంబులతోన్‌= వెనుదిరిగిన ముఖాలతో; అగ్గించిరి= 
పొగడారు; ఆ సమయంబునన్‌= అప్పుడు. 


564 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భయంకరంగా సాగిన ఆ శత్రుసంహార విజృంభణాన్ని పాంచాల సైనికులు చూచి, సింహనాదాలు 
చేశారు. అది సహించక కర్ణుడు, కళింగరాజ కుమారుని సోదరులు (ధ్రువ జయరాతులు భీముడితో తలపడ్డారు. 
భీముడు (ధ్రువుడి రథంపైకి దుమికి, అతడిని పిడికిటిపోటుతో సంహరించాడు. మరియు జయరాతుడి మీద 
తలపడి అతడిని, అతడి సారథిని - ఇద్దరిని, చేతులతో వాళ్ళ కాళ్ళుపట్టి పైకెత్తి, భూమిపై గట్టిగా కొట్టి చంపాడు. 
అప్పుడు మిక్కిలి కోపంతో కర్గుడు శక్యాయుధాన్ని భీముడిపై ప్రయోగించాడు. వస్తున్న ఆ శక్తిని భీముడు 
ఉపాయంతో పట్టుకొని తిరిగి దానిని ఆ కర్షుడిపై ప్రయోగించాడు. అది చూచి, శకుని మధ్యలో ఆ శక్యాయుధాన్ని 
భల్లంతో ఖండించాడు. ఆ సమయంలో కౌరవకుమారులు దుర్మద దుష్కర్షులు ఆ భీమసేనుడిని చుట్టుముట్టి, 
బాణాలు గుప్పించారు. దానికి భీముడు కోపించి, దుర్మదుడి రథంపైకి లంఘించి అశ్యాలను, సారథిని తెగటార్చాడు. 
అప్పుడు దుర్మదుడు తన రథం విడిచి దుష్కర్షుని రథంపైకి ఎక్కాడు. వారిరువురు కూడా కలిసి భీముడిపై 
బాణవర్షం కురిపించారు. భీముడు వారి రథాన్ని తన్నివేసి, ఆ దుర్మదదుష్కర్జుల నిద్దరినీ కాలితో ఒక్కడిని, 
చేతితో మరొక్కడిని సంహరించివేశాడు. ఇదంతా, దుర్యోధనుడు, అశ్వత్సామ, కృపాచార్యులు, కృతవర్మ, కర్గుడు, 
శల్యుడు, బాహ్లికుడు వీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆశ్చర్యకరంగా శత్రువధచేసి చెలరేగుతున్న 
భీముడిని చూచి మీ కురుసైనికులు - ప్రళభయకాలరుద్రుడు పాండవ సహాయార్థం కౌరవసైన్యంలో వీరవిహారం 
చేస్తున్నాడే తప్ప ఇతడు భీముడా? కాదు - మానవులలో ఇట్టివారుంటారా? అని నీ వారంతా భయపడ్డారు. ఆ 
వీరులిద్దరినీ ఒక విధంగా తెగటార్చి భీముడు గొప్ప దర్పంతో వెనుదిరిగి తమ సైన్యాన్ని చూచాడు. అప్పుడు 
అతడి కన్నులు వికసించిన ఎగ్రకమలాలవలె ఉన్నాయి. అన్న ధర్మరాజును చూచి, అంజలి ఘటించాడు. అప్పటి 
ఆ భీముడి ఆకారం చాలా భయంకరంగా ఉన్నది. దానిని ధర్మరాజు, నకుల సహదేవులు, (ద్రుపద విరాటులు 
ఎవ్వరూ కూడా తేరి చూడలేకపోయారు. ముఖాలు చాటు చేసికొన్నారు. భీముడిని ప్రస్తుతించారు. ఆ సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. కురు సైన్యం భీముడిని పాండవ సహాయార్థం వచ్చిన ప్రళయ రుద్రుడిగా భావించింది. ఇది ఉత్రేక్షాలంకారం. 
దీనివలన భీముడి పరా[క్రమాతిశయం, శత్రుసంహార సౌలభ్యం వ్యక్తమౌతాయి. ఇక్కడ - “నీవారెల్లరు వెణచణచి” అనే పాఠంకంటె 
'వెజచి పజచిరి” అనే పాఠం మూలానుగుణంగా ఉన్నది - సంస్కృతమూలం ఇట్టా ఉన్నది. శ్లో॥ 'రుద్రో౭యం భీమరూసేణ 
ధార్తరాష్టేసు యుధ్యతి | ఏన ముక్యా పలాయంతే సర్వే భారత! పార్టినా? (ద్రోణ - 55-42) మరియు 'వెణ చజుచి (యిద్దజొక్క 
తెరువునం బోక సుచి) రక్కునూర కంఠీరవుండు...” ఈ పాఠం అనన్వితంగా ఉన్నది. కావున సవరించి అర్థం [వ్రాయవలసి 
వచ్చింది. కొన్ని ప్రతులలో కుండలీకరణంలో ఇచ్చి ఉన్న వాక్యం లేదు. అన్వయం సరిపోయింది. 'వెజచి పజచిరిద్దరిద్దణ నొక్క 
తెరువునం బోక పజచి యక్కుమార...' - అనే విధంగా అన్వయానుగుణంగా, ఆ వాక్యం మార్చి అర్థం వ్రాయవలసి వచ్చింది 
- గమనించాలి. 


క, కడువడి గురు డనిలజుపై | నడరిన రాధాతనూభవాదులు దోడై 
కడ6గుటయు. గనుంగొని నీ | కొడుకుగమియు( గదిసె నుదిత కోపస్సురణన్‌. 64 


ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యులు; కడు= మిక్కిలి; వడిన్‌= వేగంతో; అనిలజుపైన్‌= భీముడిపై; అడరినన్‌= విజృంభించగా; 
రాధాతనూభవ+ఆదులు= రాధేయుడు (కర్ణుడు); మొదలైనవారు; తోడు+ఐ= సహాయంగా వచ్చినవారై; కడ(గుటయున్‌= తల 
పడుతూ ఉంటే; కనుంగొని= చూచి; నీ కొడుకు+గమియున్‌= నీ కుమారుల సమూహం కూడా; ఉదిత= కలిగిన; కోపస్సురణన్‌= 
కోపస్ఫూర్తితో; కదిసెన్‌= ఎదుర్కొన్నది. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 565 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు మిక్కిలి వేగంగా భీముడిపై చెలరేగాడు. కర్ణాదులు అతడికి తోడైనారు. ఇది చూచి, 
నీ కుమారులు (కౌరవులు) కూడా మిక్కిలి కోపంతో కలిసి ఎదుర్కొన్నారు. 


తే. వారి. దలపడి పోరిరి దారుణముగ । ధర్మసుతు(డును గవలు నుద్దండవృత్తి( 
దటుమ ద్రుపద విరాట సాత్యకులు మటియు । జేయ గలయట్టి మేదినీ నాయకులును. 65 


ప్రతిపదార్థం: వారిన్‌= ఆ కర్ణాదులను; తలపడి= ఎదిరించి; ధర్మసుతుండును= ధర్మరాజు; కవలును= నకుల సహదేవులు 
కూడా; దారుణముగన్‌= భయంకరంగా; పోరిరి= యుద్దం చేశారు, మజియున్‌= అంతేగాక; (ద్రుపద విరాట సాత్యకులు= 
ద్రుపదరాజు, విరాటరాజు, సాత్యకి - ఈ ముగ్గురు; చేయన్‌+కల+అట్టి= సమర్ధులైన; మేదినీ నాయకులును= రాజులు కూడా; 
ఉద్దండ వృత్తిన్‌= భయంకర ప్రవృత్తిని (అనగా శత్రువుల పొగరునని భావం); తజుమ(న్‌్‌= తరిమివేయటానికి (అణచటానికి) 
('వారిం దలపడి పోరిరి” అని అన్వయం). 


తాత్సర్యం: భీముడిపై తలపడిన కర్ణాదులను, నీ కుమారులను కూడా ఎదిరించి, వారి పొగరు అణచటానికి 
ధర్మరాజు, నకులసహదేవులు, (ద్రుపద విరాట సాత్యకులు - అంతేగాక పాండవ సైన్యంలో కడు సమర్ధులైన 
రాజులందరు కూడా కలిసి యుద్దం చేశారు. 


వ. అయ్యవసరంబున సోమదత్తుండు దనకు సాత్యకి సన్నిహైతుండగుటయు నతనితో నిట్లను౯'బ్రాయోపవిష్ణుండగు 
భూరిశ్రవుం జంపి తది బోయ చందంబు గాక రాజ ధర్మం బగునే? యీ రేయి నీవు నాచేత బ్రదికి పోవు వాండవే?” 
యని పలికి సింహనాదంబు సేసి శంఖంబు పూరించిన నా శైనేయుండు, 'భూరిశ్రవుండు సచ్చుట యొప్పదేని 
ని న్నొప్పెడునట్లు సంపెద; నిటు రమ్ము శలుని చావొప్పు నొప్పదని యుగ్గడింప వది యేమి? నీకెట్లయినం గాని 
కా'దని భంగించె; నిత్తెబింగున నొండొరుల నో నాడి యేటులాడం దొడంగి; రప్పుడు నీ కొడుకు ఘోటక స్యందన 
సందోహ సమేతంబుగా నక్కౌరవునకుం దోడ్పడియె; శకునియు( దన బలంబునుం దానును నాతనిం 
గూడుకొనియె; నవ్విధంబునం బలువు రొక్కనిపై( గవిసినం గని ధృష్టద్యుమ్నుండు భూరి సైన్య సమేతుండై వారల 
నెదుర్కొనం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ. 66 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; సోమదత్తుండు= సోమదత్తుడు (భూరిశ్రవుడి తండ్రి; తనకున్‌= (సోమ 
దత్త్తుడికి); సాత్యకి= సాత్యకి; సన్నిహితుండు+అగుటయున్‌= (యుద్దం చేయటానికి); సమీపానికి రావటంతో; ఆతనితోన్‌= ఆ 
సాత్యకితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికాడు; ప్రాయోపవిష్టుండు+అగు= ప్రాయోపవేశం చేసిన; భూరి శ్రవున్‌= భూరి(శ్రవుడనే 
తన కుమారుడిని; చంపితి= సంహరించావు; అది= అట్టు అ స్రసన్న్యాసం చేసిన వానిని చంపుట; బోయచందంబు+కాక= దారిదోపిడీ 
చేసే బోయవాడి తీరు (అవుతుందే) తప్ప; రాజ ధర్మంబు+అగునే?= రాజులకు తగిన ధర్మం అవుతుందా?; ఈ రేయి= ఈ 
రాత్రి; నీవు (సాత్యకి); నా చేతన్‌= (సోమదత్తుడిచేత); బ్రదికి పోవువాండవు+ఏ?= (సంహరించబడక); బ్రతికిపోతావా?; అని= 
ఇట్లా; పలికి= చెప్పి; సింహనాదంబు+చేసి= సింహనాదాన్ని చేసి; శంఖంబు= శంఖాన్ని; పూరించినన్‌= పూరించగా; ఆ శెనేయు(డు= 
శిని అనే వాడి మనుమడు, ఆ సాత్యకి; భూరిశ్రవుండు+చచ్చుట= భూరిశ్రవుడు మరణించటం; ఒప్పదు+ఏనిన్‌= తగింది కాకుంటే; 
నిన్ను (సోమదత్తుడు నిన్ను); ఒప్పెడు+అట్టు= తగిన విధంగా; చంపెదన్‌= సంహరిస్తాను; ఇటు రమ్ము= ఈ వైపురా; శలుని 
చావు= శలుడు అనే నీ రెండవకుమారుడి (భూరి శవుడి తమ్ముడి) సంహారం; ఒప్పును= తగుతుంది; ఒప్పదు= తగదు; అని 
(ఇట్లు తగుతుందని కాని తగదని కాని అని భావం); ఉగ్గడింపవు= చెప్పవు; అది+ఏమి?= ఆ తటస్థభావం ఎందుకు?; నీకున్‌= 
(సోమదత్తుడికి); ఎట్టు+అయినన్‌+కాని= ఎట్టానన్నా కాని, (ఆ విషయం నీ అభిప్రాయంలో ఎట్టాగైనా ఉండనీ); కాదు+అని= 
(నిజానికి అది అధర్మం) కాదు అని; భంగించెన్‌= ఖండించాడు; ఈ+తెజుంగునన్‌= ఈ విధంగా; ఒండొరులతోన్‌= ఒకరినొకరు; 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


నోన్‌+ఆడి= నొచ్చునట్టు నిందించుకొని; ఏటులాడన్‌+తొడంగిరి= యుద్దం చేయబూనారు; అప్పుడు= ఆ సమయాన; నీ కొడుకు= 
నీ (ధృతరాష్ట్రుడి) కుమారుడు దుర్యోధనుడు; ఘోటక స్యందన సందోహ సమేతంబుగాన్‌= అశ్వరథ సమూహంతో కూడి (అట్టి 
ఆశ్విక రథిక సమూహంతో కూడి వచ్చి అని భావం); ఆ+కౌరవునకున్‌= ఆ కురువంశీయుడైన సోమదత్తుడికి; తోడ్పడియెన్‌= 
సహాయం చేశాడు; శకునియున్‌= శకుని కూడా; తన బలంబునున్‌= తన సైన్యం మరియు; తానునున్‌= తానుకూడా; ఆతనిన్‌= 
అతడిని; కూడుకొనియెన్‌= కలిశాడు (సహాయం చేయటానికి యుద్దానికి వచ్చాడని భావం); ఈ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; 
పలువురు= అనేకులు; ఒక్కనిపైన్‌= ఏకాకి అయిన సాత్యకిపై; కవిసినన్‌= తలపడగా; కని= చూచి; ధృష్టద్యుమ్నుండు= పాండవ 
సైన్యాధిపతి అయిన ధృష్టద్యుమ్నుడు; భూరి సైన్య సమేతుండు+ఐ= గొప్ప సైన్యం వెంట తీసికొన్నవాడై; వారలన్‌= ఆ దుర్యోధనా 
దులను; ఎదుర్కొనన్‌= ఎదిరించగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది - (భయంకరంగా సాగింది 
అని భావం); అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో సాత్యకి తనకు దగ్గరగారాగా, సోమదత్తుడు చూచి ఇట్టా అన్నాడు: 'నా తనయుడు 
భూరిశ్రవుడు (బాహుదండం ఛిన్నం కాగా) ప్రాయోపవేశం చేసి సమాధిలో ఉండగా అతడి తల నరికావు. నీవు 
చేసింది కిరాతకుడి పనే కాని, అది రాజధర్మమా? కాబట్టి ఈ రా(త్రికి నీవు నా చేతిలో చావవలసిందే. (బ్రతికి 
పోలేవు" అని పలికి, సింహనాదాన్ని చేసి శంఖం పూరించాడు. అప్పుడు సాత్యకి, భూరి(శ్రవుడిని సంహరించటం 
తగినపని కాకుంటే, నిన్ను తగినట్టే చంపుతాను ఇటురా, అయితే నీ రెండవ కుమారుడు శలుడిని సంహరించటం 
ఒప్పుతుందా? ఒప్పుదా? దానిని గూర్చి చెప్పవేమి? నీవెట్లనుకుంటున్నావో కాని అదిమాత్రం అధర్మం కా” దని 
ఖండించాడు. ఈ విధంగా ఒకరినొకరు దూషించుకొంటూ యుద్దానికి తలపడ్డారు. ఆ సమయంలో దుర్యోధనుడు 
ఆశ్విక రథిక బలాలతో వచ్చి, ఆ సోమదత్తుడికి తోడ్పడ్డాడు. శకుని కూడా తన సైన్యాన్ని వెంట తీసికొని సహాయం 
చేయటానికి సోమదత్తుడిని కలిశాడు. ఈ విధంగా పెక్కుమంది కౌరవవీరులు ఒక్కడుగా నున్న సాత్యకితో 
తలపడటం చూచి, ధృష్టద్యుమ్నుడు గొప్ప సైన్యంతో వచ్చి వారిని ఎదుర్కొన్నాడు. యుద్దం భయంకరమైంది- 
ఆ సమయాన (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. సోమదత్తు(డు తొమ్మిది సునిశితాస్త । ముల శినిప్రభు నేసిన నలిగి యతండు 
నతని నన్నియమ్ములన మూర్జితుని జేయ । రథము దొల(గంగం దోలె సారథి గలంగి. 67 


ప్రతిపదార్థం: సోమదత్తుండు; తొమ్మిది; సునిశిత+అస్త్రములన్‌= వాడి బాణాలతో; శినిప్రభువున్‌= సాత్యకిని; ఏసినన్‌= కొట్టగా; 
అలిగి= కోపించి; అతండు= ఆ సాత్యకి; అన్ని+అమ్ములను+అ= అంతే సంఖ్యగల (అనగా తొమ్మిది) బాణాలతో; 
మూర్చితునిన్‌+చేయన్‌= మూర్చపొందినవాడినిగా చేయగా; సారథి= ఆ సోమదత్తుడి రథసారథి; కలంగి= కలతచెంది; రథము= 
ఆ రథాన్ని; తొలంగంగన్‌= రణభూమినుండి తొలగి వెళ్ళిపోయేటట్టు; తోలెన్‌= తోలుకొనిపోయాడు. 


తాత్పర్యం: సోమదత్తుడు సాత్యకిని తొమ్మిది బాణాలతో కొట్టగా, ఆ సాత్యకి కూడా సోమదత్తుడిని మళ్ళీ తొమ్మిదే 
బాణాలతో కొట్టి మూర్చ పొందించాడు. అది చూచి, సారథి కలత చెంది, రణభూమినుండి రథాన్ని దూరంగా 
తోలుకొనిపోయాడు. 


మ. కని ద్రోణాత్మజు. డేచి సాత్యకి భుజాగర్వంబు మాన్పింతు. బొ 
మ్మని పో బో నడుమన్‌ ఘటోత్కచుడు ఘోరాకార దైత్య వ్రజం 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 567 


బును దానుం బటుభంగి. దాకుటయు నీపుత్రుండు. గర్జుండు6 ద 
క్కిన వారున్‌ వెజ వానితోడి యనికిం గ్రేడించి రుర్వీశ్వరా! 68 


ప్రతిపదార్థం: ఉర్వీశ్వరా!= ఓ రాజా!; కని= చూచి; ద్రోణ+ఆత్మజుండు= అశృత్తామ; ఏచి= విజృంభించి; సాత్యకి భుజాగర్వంబు= 
సాత్యకియొక్క భుజదర్చాన్ని; మాన్పింతున్‌= మాన్పించివేస్తాను; పొమ్ము+అని= పో అని (నిశ్చయంగా అని భావం); పోన్‌+పోన్‌= 
వెళ్తూ వెళ్తూ ఉంటే; నడుమన్‌= మార్గమధ్యంలోనే; ఘటోత్కచు(డు= ఘటోత్కచుడనే రాక్షసుడు - (భీముడి వలన హిడింబ 
అనే రాక్షస స్రీయందు జనించినవాడు); ఘోర+ఆకార దైత్య వ్రజంబును= భయంకరాకారం గల రాక్షసుల సమూహం; తానున్‌= 
తాను (ఘటోత్కచుడు) కూడా; పటుభంగిన్‌= సమర్థంగా; తాకుటయున్‌= ఎదుర్కొనగా; నీ పుత్రుండు= నీ కుమారుడు 
దుర్యోధనుడు; కర్షుండు; తక్కినవారున్‌= మిగిలినవారు (ఇతరులు); వెజన్‌= భయంతో; వానితోడి అనికిన్‌= ఆ ఘటోత్కచుడితో 
యుద్దం చేయటానికి; క్రేడించిరి= తొలగిపోయారు. 


తాత్పర్యం: సోమదత్తుడు మూర్చపోవటం చూచి అశ్వత్థామ, సాత్యకి భుజదర్చాన్ని అణచివేస్తానని పో బోవగా, 
మార్గమధ్యంలోనే ఘటోత్కచుడు ఎంతో భయంకరమైన రాక్షససైన్యంతో అతడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు, 
కర్గుడు, ఇతర యోధులు ఆ ఘటోత్కచుడితో యుద్దం చేయటానికి భయపడి తప్పుకొన్నారు. 


విశేషం: “క్రీడించిరి” అనే ఉస్మానియా పాఠం అర్జానుగుణంగా లేదు. 'కేడించిరి” అనే పాఠమే ప్రకృతానికి సరిపోయేవిధంగా 
ఉన్నది. క్రేడించిరి అని కూడా కొన్ని ప్రతులలో ఉన్నది - ఈ రెండును సమానార్థకాలే - సంస్కృతమూలం - 


“శ్లో! తనయా స్తన కర్షశ్చ వ్యథితాః ప్రాద్రవన్‌ దిశ” (156/71. 


వ. అట్లు సంధ్యాసమయ సంవర్ణిత బలుండగు నప్పూర్వగీర్వాణుని కోల్తల కోర్వక మేటి మగలెల్లం 
దొలంగిన. 69 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సంధ్యాసమయ సంవర్షిత బలుండు+అగు= సంధ్యా సమయంలో వృద్దిపొందిన బలం గలవాడైన; 
ఆ+పూర్వగీర్వాణుని= ఆ రాక్షసుడి (ఘటోత్కచుడి); కోల్తలకున్‌= ఆ ఘటోత్కచుడి యుద్దసన్నాహమునకు; ఓర్వక= ఓపికలేక 
- తట్టుకోలేక అని భావం; మేటి మగలు+ఎల్లన్‌= గొప్ప వీరులందరూ; తొలంగిన(న్‌)= తొలగిపోగా. 

తాత్సర్యం: ఆ విధంగా సంధ్యాసమయంలో పెరిగిపోయే బలం కలవాడైన ఆ ఘటోత్కచుడి యుద్దసన్నాహాన్ని 
సహించలేక, గొప్పు గొప్ప వీరులు కూడా (ప్రక్కకు తొలగిపోగా (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: గీర్వాణులు అంటే దేవతలు. దేవతలకు వాక్కు బాణాలుగా పనిచేస్తాయి. కాబట్టి మొదట దేవతలుగా ఉండటంచేత 
రాక్షసులు పూర్వదేవ పూర్వగీర్యాణ పదాలచేత వ్యవహరించబడినారు. కాబట్టి ఘటోత్కచు డిచ్చట పూర్వగీర్వాణ పద 
వాచ్యుడయ్యాడు. 

క. గురుసుతు( డొక్కరుండును సు । స్టిరు6 డై తద్దాణనిహతి6 దెరలక యతి ని 

ష్టుర నారాచంబులు పది । యురమున నాటింప దానవోత్తము( డలుకన్‌. 70 

ప్రతిపదార్దం: గురు సుతుండు+ఒక్కరుండును= అశ్వ్చత్స్హామ ఒక్కడే; సుస్టిరుండు+ఐ= నిలుకడ కలవాడై; తద్పాణ నిహతిన్‌= 
ఆ ఘటోత్కచుడి బాణాలదెబ్బకు; తెరలక= చలింపక; అతి నిష్టురనారాచంబులు పది= పది కఠినాలైన బాణాలను; ఉరమునన్‌= 
రొమ్మున; నాటింపన్‌= నాటేటట్టు చేయటం తోడనే; అలుకన్‌= కోపంతో; దానవ+ఉత్తముండు= ఆ రాక్షస శ్రేష్టుడు ఘటోత్కచుడు. 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఒక్క అశ్వత్థామ మాత్రం ఆ ఘటోత్కచుడి బాణాలదెబ్బకు ఏమాత్రం కలత చెందకుండా, మిక్కిలి 
తీక్షణములైన పదిబాణాలు అతడి వక్షస్థలంలో (గ్రుచ్చుకొనేటట్టు కొట్టాడు. ఆ బాణాఘాతంతో ఘటోత్కచుడు 
కోపం చెంది (తరువాతి పద్యంతో అన్వయం). 


క వడిం జక్రంబున వైచిన | నడుమన గురునందనుండు నటికెం; బుణ్యం 
బెడలిన నరు సంకల్పము । వడువున నది వమ్ముగా(గ వసుధాధీశా! 71 


ప్రతిపదార్థం: వడిన్‌= వేగంగా; చక్రంబునన్‌= చక్రంతో; వైచినన్‌= వేయగా; నడుమన్‌+అ= నడిమి (త్రోవలోనే; గురునంద 
నుండు= గురుపుత్రుడు అశ్వత్తామ; నజకెన్‌= నరికివేశాడు; వసుధా+అధీశా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! (అది ఎట్టా అంటే); 
పుణ్యంబు= ఈ జన్మలో సుఖఫలాన్నిచ్చే పూర్వ జన్మార్దిత కర్మవిశేషం; ఎడలిన= నశించినటువంటి; నరు సంకల్పము వడువునన్‌= 
మనుష్యుడి సంకల్పం విధంగా; (మనుష్యుడు కార్యం నెరవేరటానికి సంకల్పిస్తాడు. ఆ సంకల్పం నెరవేరాలంటే దైవానుకూల్యం 
కావాలి. దైవమనగా పూర్వజన్మలో అతడు చేసిన మంచి చెడు పనులే - మంచి పనులే పుణ్యం, చెడు పనులే పాపం. కాబట్టి 
పుణ్యం నశిస్తే సుఖానుకూల కార్యసిద్దికై చస సంకల్పం వ్యర్థమౌతుంది. ఆ విధంగా అని భావం.); అది= ఆ చక్రాయుధం; 
వమ్ము= వ్యర్థం; కా6గన్‌= అయ్యేటట్టు; నజుకెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఘటోత్కచుడు వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. పుణ్యం క్షీణించిన 
మానవుడి సంకల్పం వ్యర్థమైన విధంగా అశ్వత్తామ మధ్యలోనే ఆ చక్రాయుధం వ్యర్థమయ్యేటట్టు దాన్ని నరికివేశాడు. 


విశేషం: అలం: ఉపమ. దైవబలం లేని మనుష్యుడి సంకల్పం వ్యర్థమయిన విధంగా ఆ చక్రాయుధం వ్యర్థమైంది అని చెప్పటం 
చేత ఇది ఉపమాలంకారం. దీనివలన ఏ పని చేయటానికి సంకల్పించినా పురుష ప్రయత్నంతోపాటు దైవబలం కూడా కావాలి 
అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. 'వసుధాధీశా! అని ధృతరాష్రుడిని సంబోధిస్తూ చెప్పటాన్ని బట్టి 'నీ కుమారులూ నీవూ ఎంతటి 
దైవబలం గలవారో విచారించుకో!' అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. 

అంజనపర్వుం డశ్వత్తానుతో యుద్దంబు సేసి చచ్చుట (సం.7-131-44) 


వ. అప్పుడద్దనుజుని తనయుం డంజనపర్వుం డశ్వత్తామం దలపడి బలుతూపులం బొదివిన బెదరక యతం 
డ య్యసుర వీరుని విల్లుద్రుంచి విరథుం జేయుటయు, వాండు కరవాలంబు గొనినం, దునిమె గద వైచిన 
దుమురు సేసె, నింగి కెగసి మోంగుచుం బాషాణ వర్షంబు గురియ నదియును వారించి యమ్మాయావి 
మేన మేఘంబున గిజికొను తరణి కిరణంబులంగ్రేణిసేయు పటు బాణంబుల నిగిడించె; మగిడి యొండు 
రథంబున నరుదెంచిన6 దల ద్రంచె; నిట్లు గురుపుత్రుండు వానిం బరిమార్షి పేర్చి పాండవ బలంబుల. 
బరిమార్పం దొడంగినం గని కడంగి హిడింబా నందనుండు 'నిలు నిలు నా బారిం బడి యెందు బోవచ్చు?' 
ననవుడు నా రథికుం డతని నవలోకించి. 72 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ+దనుజుని తనయుండు= ఆ ఘటోత్కచుడి కుమారుడైన; అంజనపర్వుండు= 
అంజనపర్వుడనే రాక్షసుడు; అశ్వత్హామన్‌= అశ్చత్హామతో; తలపడి= యుద్దానికి పూనుకొని; పలు తూపులన్‌= అనేక బాణాలను; 
పొదివినన్‌= (గ్రుచ్చుకొనజేయగా; బెదరక= భయపడక; అతండు= ఆ అశృత్థామ; ఆ+అసురవీరుని విల్లు= ఆ రాక్షసవీరుడి అనగా 
అంజనపర్వుడి ధనుస్సును; (త్రుంచి= తెగగొట్టి; విరథున్‌= రథం లేనివాడినిగా; చేయుటయున్‌= చేయటం తోడనే; వాండు= 
ఆ అంజనపర్వుడు; కరవాలంబు= ఖడ్డాన్ని; కొనినన్‌= (గ్రహించగానే; తునిమెన్‌= తునకలుగా చేశాడు; గద= గదను; 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 569 


వైచినన్‌= వేసిన వెంటనే; తుమురు+చేసెన్‌= తుత్తునియలుగా చేశాడు; నింగికిన్‌= ఆకాశానికి; ఎగసి= ఎగిరిపోయి; మైోంగుచున్‌= 
అరుస్తూ; పాషాణవర్షంబు= రాళ్ళవర్షం; కురియన్‌= కురిపిస్తూ ఉంటే; అదియును= దాన్ని కూడా; వారించి; ఆ+మాయావిమేనన్‌= 
మాయావి అయిన ఆ అంజనపర్వుడి శరీరంలో; మేఘంబునన్‌= మబ్బులో; గిజికొను= వ్యాపించిన; తరణికిరణంబులన్‌= 
సూర్యకిరణాలను; క్రేణిచేయు= పరిహసిస్తూ ఉన్న (అట్టి సూర్యకిరణాలను మించిన అని భావం); పటుబాణంబులన్‌= సమర్థమైన 
అనగా తీక్షణమైన బాణాలను; నిగిడించెన్‌= నాటజేశాడు; మగిడి= మళ్ళీ; ఒండురథంబునన్‌= మరియొక రథంపై; అరుదెంచినన్‌= 
రాగానే; తలన్‌= శిరమును; త్రెంచెన్‌= తెగగొట్టాడు; ఇట్టు= ఈ విధంగా; గురుపుత్రుండు= ద్రోణుడి కుమారుడు అశ్వత్హామ; 
వానిన్‌= ఆ అంజనపర్వుడనే రాక్షసుడిని; పరిమార్చి= సంహరించి; పేర్చి= విజృంభించి; పాండవ బలంబులన్‌= పాండవుల సైన్యా 
లను; పరిమార్సన్‌= సంహరించటానికి; తొడంగినన్‌= పూనుకొంటూ ఉంటే; కని= చూచి; కడంగి= తలపడి; హిడింబానందనుండు= 
హిడింబ అనే రాక్షసి భీముని భార్య; వారి కుమారుడు ఘటోత్కచుడు; నిలు నిలు= ఆగు ఆగిపొమ్ము; నాబారిన్‌= నా గురిలో; 
పడి= పడ్డావు కాబట్టి (క్యాప్రత్యయం హేత్వర్థకం); ఎందున్‌= ఎక్కడికి; పోవచ్చును?= పోగలవు? (ఎక్కడికి కూడా పారిపోవటం 
ని శక్యంకాదని భావం.); అనవుడున్‌= అనగానే; ఆ రథికుండు= రథం అధిష్టించి యుద్దం చేస్తూ ఉన్న ఆ అశ్వత్తామ; అతనిన్‌= 
ఆ అంజనపర్వుడిని; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: ఆ సమయంలో ఆ ఘటోత్కచుడి కుమారుడు అంజనపర్వుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు.ఎన్నో 
బాణాలతో నొప్పించాడు. దానికి ఆ అశ్వత్థామ బెదరిపోలేదు. మీదు మిక్కిలి ఆ రాక్షసవీరుడి ధనువును 
విరగగొట్టాడు. రథాన్ని కూడా కూలద్రోశాడు. అప్పుడు ఆ అంజనపర్వుడు ఖడ్డాన్ని పుచ్చుకోగా ఆ ఖడ్డాన్ని కూడా 
తునకలు చేశాడు. వాడు గద వేయగా దానిని కూడా తుత్తుమురు చేశాడు. ఇక ఆ రాక్షసుడు ఆకాశాని కెగిరి 
రాళ్ళవర్షం కురిపించగా, దానిని కూడా అశ్వత్థామ నివారించి, మాయాబలంతో విజృంభిస్తూ ఉన్న ఆ రాక్షసుడి 
శరీరంలో మేఘాన్ని కప్పిన సూర్యకిరణాలను మించిన తీక్షణమైన బాణాలను నాటాడు. ఆ అంజనపర్వుడు 
మరియొక రథంపై కూర్చుని, మళ్ళీ యుద్దానికి వచ్చాడు. రావటం తోడనే అశ్వత్థామ వాడి తల నరికాడు. ఈ 
విధంగా విజృంభించి ఆ రాక్షసుడిని వధించి, పాండవసైన్యాన్ని సంహరింప పూనుకొన్నాడు. అదిచూచి, 
ఘటోత్కచుడు 'అశ్వత్హామా! పారిపోక నిలువు; నీవు నా బారినుండి తప్పించుకొనలేవు; ఎక్కడికీ పోలేవు' అని 
అంటూ తనను ఎదిరించిన ఘటోత్కచుడిని అశ్వత్తామ చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అంజనపర్వుడి శరీరంలో (గ్రుచ్చిన బాణాలు మబ్బులో ప్రసరించిన సూర్యకిరణాలను పరిహసించాయి అని చెప్పటంచేత 

ఇది ఆర్టీ ఉపమ. సూర్యకిరణాలు (ప్రసరించిన నల్లనిమేఘం ఎగ్రబారినట్టు ఆ రాక్షసుడి నల్లనిశరీరం కూడా బాణాలు 
థ sel ౧ a ౧ 

గ్రుచ్చుకొనటంతో రక్తం (స్రవించి ఎర్రబారి ఉండటం వలన ఉపమ. దీనితో అంజనపర్వుడి శరీరం తూట్టుపడేటట్టు అశ్వత్థామ 

యుద్దం చేశాడని, దానితో అంజనపర్వుడు తాళలేకపోయాడని, అశ్వత్థామ (ప్రతాపాతిశయం వ్యక్తమవుతూ ఉన్నది. 


ఆ. “వలదు రన్న! పిన్నవాండవు తండ్రి నే | నకట! నిన్ను. జూచి యలుగ రాదు; 
పెన(గు మొరులతోడ' ననవుడు( బుత్ర శో । కాభితప్తు. డైన యతండు గనలి. 73 


ప్రతిపదార్థం: వలదుర+అన్న!= వద్దురా నాయనా! (నీవు నాతో యుద్దం చేయటం తగదని భావం); (ఎందుకంటే) పిన్నవాండవు= 
(నీవు) చిన్నవాడవు; ఏన్‌= నేను; తండ్రిని= జనకస్థానీయుడను; అకట!= అయ్యో!; నిన్నున్‌= భీమసేన కుమారుడవగు నిన్ను; 
చూచి= నాతో యుద్దానికి తలపడుతూ ఉంటే కూడా చూచి; అలుగరాదు= నేను కోపించకూడదు - (కావున నేను యుద్ధం 
ఎట్టా చేస్తాను? చేయను అని భావం); ఒరులతోడన్‌= వేరే మరెవ్వరితోనైనా; పెనంగుము= యుద్దం చేయుము (నాతో మాత్రం 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


వద్దని భావం); అనవుడున్‌= అనగానే; పుత్రశోక+అభితప్తుండు+ఐన= పుత్రుడు (అంజనపర్వుడు) మరణించుటచేత కలిగిన శోకంతో 
తాపం పొందిన; అతండు= ఆ ఘటోత్కచుడు; కనలి= మండిపడి. 
తాత్పర్యం: 'నీవేమో చిన్నవాడవురా నాయనా! ఘటోత్కచా! నేను తం(డ్రివంటివాడిని; నీపై కోపం చూపించకూడదు. 
నాతో కాదు మరెవరితోనైనా నీవు యుద్దం చేయి”? అని అనటంతోడనే పుత్రశోకంతో కుమిలిపోతున్న ఘటోత్కచుడు, 
కోపించి ఇట్లా అన్నాడు: (తరువాతి పద్యంతో అన్వయం). 
క “ఎక్కడి తండ్రివి? నీవే; నక్కౌంతేయులకు. గొడుకనై పగతుర పే 

రుక్కు సహింతునె? తనయుం । గ్రక్కించెద నిపుడ పట్టి కండలు దిందున్‌.' 74 
ప్రతిపదార్థం: నీవు= నీవు (అశ్వత్భామ); ఎక్కడి తండ్రివి?= ఎక్కడి నుండి వచ్చిపడిన (నా) తండ్రివి?; ఏన్‌= నేను; 
ఆ+కౌంతేయులకున్‌= ఆ ధర్మరాజాదులకు; కొడుకను+ఐ= కుమారుడనై ఉండి; పగతుర+పేరు+ఉక్కు= శత్రువుల ప్రతాపాతి 
శయాన్ని; సహింతునె?= సహిస్తానా?; ఇపుడు+అ= ఇప్పుడే; పట్టి= పట్టుకొని; తనయున్‌= నా కుమారుడిని; (క్రక్కించెదన్‌= 
కక్కునట్టు చేస్తాను (మరియు); కండలు= మాంసపు ముక్కలను అనగా నీ (అశ్వత్తామ) శరీరాన్ని ముక్కలుచేసి (ఆ మాంసపు 
ముక్కలనని భావం); తిందున్‌= తింటాను. 
తాత్సర్యం: 'అశృత్తామా! నీవు నాకు ఎక్కడినుండి ఊడిపడిన తండ్రివి?” నేను పాండవులకు కొడుకునై ఉండి 
శత్రువుల ప్రతాపాన్ని సహిస్తానా! ఇప్పుడే నిన్ను పట్టి నీవు దిగమైింగిన నా కొడుకును (క్రక్కిస్తాను నీ కండలు 
తింటాను. 
క. అని పలికి యిరుసులంతలు । సునిశిత బాణమ్ము లేయుచుం దటిమిన ద్రో 

ణుని కొడుకు వాని నన్నిటి(। దునుమ నసుర మాయ బెటిగి దుర్జాంతగతిన్‌. 75 
ప్రతిపదార్థం: అని= ఇట్లా; పలికి= చెప్పి; ఇరుసులంతలు= ఇరుసులంత ఉన్న; సునిశిత బాణమ్ములు= తీక్ష్‌ణములైన బాణాలను; 
ఏయుచున్‌= వేస్తూ; తటిమినన్‌= వేగిరపడుతూ ఉన్నప్పటికీ; ద్రోణుని కొడుకు= అశ్వత్థామ; వానిన్‌+అన్నిటిన్‌= ఆ బాణాల 
నన్నింటిని; తునుమన్‌= తుమురు చేసిన వెంటనే; అసుర= ఆ ఘటోత్కచుడు; మాయన్‌= మాయతో; దుర్జాంతగతిన్‌= ఆపరాని 
పోకడతో; పెటిగి= పెరిగిపోయి. 
తాత్సర్యం: అని పలికి ఇరుసులను పోలిన వాడిబాణాలు ప్రయోగిస్తూ తరుమగా, అశ్వత్సామ వానినన్నింటిని 
ఖండించాడు. అప్పుడు ఘటోత్కచుడు మాయాశక్తిచే అణచరాని విధంగా పెరిగి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. గిరియై పటితేర నశని | శరమును, మేఘత్వమొంది సాయక వృష్టిం 
గురిసినం బవనాస్త్రంబును । బరువడి నిగిడించి గురుని పట్టి దెరల్టెన్‌. 76 


ప్రతిపదార్దం: గురుని-పట్టి= అశ్వత్థామ; గిరి+ఐ-పజతేరన్‌= (ఘటోత్కచుడు) కొండ అయి రాగా; అశని-శరమును= 
వజ్రబాణాన్నీ; మేఘత్వము+జఒంది= మేఘరూపంపొంది; సాయక-వృష్టిన్‌= బాణవర్దాన్ని; కురిసినన్‌= కురియగా; పవన+అ(స్తంబును= 
వాయవ్యాస్రాన్నీ; పరువడిన్‌= (క్రమముగా; నిగిడించి= ప్రయోగించి; తెరల్ళెన్‌= తొలగించెను. 

తాత్సర్యం: పర్వతరూపాన్ని ధరించి పరుగెత్తి వస్తూ ఉంటే వజ్రాస్తాన్ని ప్రయోగించి, మరల మేఘంగా మారి 
బాణవర్దాన్ని కురిపిస్తూ ఉంటే వాయవ్యాస్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ అతడిని తొలగించాడు. 


విశేషం: ఈ పద్యంలో అస్త్రయుద్ధం వర్ణింపబడింది. పర్వతానికి వజ్రం విరుగుడు; మేఘానికి గాలి విరుగుడు. కావున పర్వతమై 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 571 


వస్తూ ఉంటే వజ్రాస్తాన్ని (ఇంద్రాస్రాన్ని), మేఘంగా మారినప్పుడు వాయురూపమైన వాయవ్యా(్రాన్ని ప్రయోగించినట్టు 
వర్షించబడింది. 
సీ. _ హైడింబు6 డల్లి యుగ్రాకృతిం గవిసిన | దనుజ గణంబు మాతంగ తురగ 

రథ నివహంబుతో రారాజు మొన లెల్ల । నొక్కెత్తుగా6 బ్రేల్ణి యురవడింప 

న న్నరనాథుండు విన్న(బోయిన గురు । తనయుండు 'నీకు నీ యనికి నేమి 

పని? నీవు సంభ్రమింపకుము; దానవుల న । క్కడి మానవులను వ్రేల్మిడి నడంతు' 


ఆ. ననిన సంతసిల్లి యతండు సౌబలు( జూచి । వీరి ద్రౌణిబాణదారితాంగు 
లైరి పాండుసుతులు; దేరిగములతోడ । సత్వరముగ నరిగి జయము గొనుము'. 77 


ప్రతిపదార్థం: హైడింబుండు= హిడింబాకుమారుడు ఘటోత్కచుడు; అల్లి= కోపించి; ఉగ్ర+ఆకృతిన్‌= భయంకరమైన ఆకారంతో; 
కవిసినన్‌= ఎదుర్కొనగా; దనుజగణంబు= రాక్షసుల సమూహం; రారాజు మొనలు+ఎల్లన్‌= దుర్యోధనుడి సైన్యాన్నంతటిని; 
మాతంగ, తురగ రథ నివహంబుతోన్‌= గజాలు, అశ్వాలు, రథాలు అనగా రథికులు; అనేవాని సమూహంతోపాటు; ఒక్క+ఎత్తు+ 
కాన్‌= ఒకే ఎత్తుగడతో అనగా ఒకేసారి; ప్రేల్చి= దగ్ధం చేసి; ఉరవడింపన్‌= విజృంభిస్తూ ఉంటే; ఆ+నరనాథుండు= ఆ దుర్యోధన 
నృపతి; విన్నన్‌+పోయినన్‌= ఖిన్నుడు కాగా; (చూచి ఆ దుర్యోధనుడితో) గురుతనయుండు= [ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ; 
నీకున్‌= (దుర్యోధనుడికి); -ఈ+అనికిన్‌= ఈ యుద్దానికి; ఏమిపని= పని ఏమి; నీవు= నీవు (దుర్యోధనుడు); సంభ్ర మింపకుము= 
తొందరపడకుము; దానవులను= ఆ రాక్షసులను; అక్కడి మానవులను= అక్కడ ఉన్న (శత్రుపక్షంలోనున్న) మనుష్యులను; 
(్రేల్మిడిన్‌= త్రుటిలో; అడంతున్‌= అణచివేస్తాను; అనినన్‌= అని పలుకగా; సంతసిల్లి= సంతోషపడి; అతండు= ఆ దుర్యోధనుడు; 
సౌబలున్‌= శకునిని; చూచి= చూచి (పలికాడని భావం); వీరు+ఎ= ఈ కనపడే; పాండు సుతులు= పాండవులు; [ద్రౌణి 
బాణ+దారిత+అంగులు+ఐరి= అశ్యత్తామ బాణాలచేత చీల్చివేయబడిన శరీరాలు గల వారయినారు; తేరిగములతోడన్‌= 
రథ(రథిక) సమూహాలతో సహా; సత్వరముగన్‌= తొందరగా; అరిగి= వెళ్ళి; జయము= విజయాన్ని; కొనుము= (గ్రహించుము 
(పొందుము అని భావం) - ఇచ్చట “తేరిగములతోడి అనే పదం దేహభళీదత్త దీపన్యాయంగా అన్వయిస్తుంది - పాండవుల రథికవర్గంతో 
సహా అశ్వత్థామ బాణాలకు గురయినారని నీవు (శకుని) రథికవర్గం వెంట నిడుకొని జయాన్ని పొందుమని కూడా అర్థం 
పర్యవసిస్తుంది. 
తాత్సర్యం: ఘటోత్కచుడు మహాకోపంతో భయంకరాకారం తాల్చి అశ్వత్థామ నెదుర్కొన్నాడు. అతడి సైన్యంలోని 
రాక్షసవీరులందరూ విజృంభించారు. దుర్యోధనుడి చతురంగబలాన్ని ఒకేసారి దగ్ధం చేశారు. దానిచేత 
దుర్యోధనుడు ఖిన్నుడై యుద్దానికి పూనుకొంటూ ఉంటే అశృత్తామ వారించి 'రారాజా! నీవెందుకయ్యా యుద్దానికి? 
నేనొక్క క్షణంలో ఆ రాక్షసవీరుల్నే గాక పాండవ సైన్యాన్నంతటినీ అణచివేస్తాను' అని అంటూ ఉంటే దుర్యోధనుడు 
సంతోషపడ్డాడు. శకునితో ఇట్టా అన్నాడు. “ఇదిగో ఈ పాండవులూ వారి సైన్యం మన అశృత్తామ బాణాల ధాటికి 
శరీరాలు చిల్లులుపడి అణగిపోయినట్టే; ఇక నీవు రథికవర్గంతో వేగంగా వెళ్ళి జయాన్ని స్వీకరించుము.' 
వ. అని యవ్వలను సూపి కృప కృతవర్మ కర్ణ వృషసేనులను దుశ్శాసన ప్రముఖులైన కొందటు దమ్ములను 
నిరూపించి 'వీరును నీవును గూడుకొని కవియుం'డని పనిచిన నతండును బింకంబుతోడం బోయె; 
నశ్వత్థామ భీమనందనుల సంగ్రామంబు భీమంబయ్యె; నట్టి యెడ నా ఘటోత్కచుండు. 78 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఇట్లా పలికి; ఆ+వలను= ఆ వైపు; చూపి= చేతితో చూపి; కృప కృతవర్మ కర్ల వృషసేనులను= కృపుడు, 
కృతవర్మ, కర్చుడు, వృషసేనుడు అనేవారిని; దుశ్శాసన 'ప్రముఖులు+ఐన= దుశ్చాసనుడు మొదలైన; కొందణు+తమ్ములను= 
కొంతమంది సోదరులను; నిరూపించి= చూపి; వీరును= ఈ చూపినవారలు; నీవును= నీవుకూడా; కూడుకొని= కలిసి (వెళ్ళి); 
కవియుండు+అని= తలపడండి అని; పనిచినన్‌= పంపగా; అతండును= ఆ శకునియు; బింకంబుతోడన్‌= గర్వంతో; పోయెన్‌= 
వెళ్ళాడు; అశృత్ణామ, భీమనందనుల సం(గ్రామంబు= అశ్యత్థామ ఘటోత్కచుల యుద్దం; భీమంబు+అయ్యెన్‌= భయంకరమై 
కొనసాగింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ ఘటోత్కచుండు= ఆ ఘటోత్కచుడు. 


తాత్సర్యం: అని ఆ వైపు చూపి, “ఈ కృప కర్ణాది యోధులు దుశ్శాసనుడు మొదలైన నా తమ్ములు నీ వెంట 
వస్తారు. వీరితో కూడా నీవు యుద్దానికి వెళ్ళుము” అని తనను పంపుతూ ఉంటే, శకుని గర్వంతో యుద్దానికి 
వెళ్ళాడు. ఇక అశ్వత్హామ ఘటోత్కచుల యుద్దం భయంకరం అయింది. ఆ సమయంలో ఘటోత్కచుడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 


మ. పటుబాణాహతి ద్రౌణి యంగము చలింపం జేసి తచ్చాప ము 
త్మట వేగంబున( ద్రుంచినం గినిసి యాతం డొండు వి ల్లెత్తి యు 
ద్ధట బాహాబల శౌర్యముల్‌ నెటిపె నా దైత్యుండు సైన్యంబు నొ 
చ్చుటయుం జచ్చుటయున్‌ మహీపతికి మెచ్చుం బ్రీతియుం జేయంగన్‌. 79 

ప్రతిపదార్థం: పటుబాణ+ఆహతిన్‌= సమర్థమైన - అనగా తీక్షణమైన బాణాల తాకిడితో; ద్రౌణి+అంగము= అశ్యత్తామ శరీరం; 

చలింపన్‌+చేసి= కదలించివేసి; అనగా నొప్పించి; తద్‌+చాపము= ఆ అశ్యృత్తామ ధనుస్సును; ఉత్కట వేగంబునన్‌= గొప్పవేగంతో; 
త్రుంచినన్‌= తెగగొట్టగా (శరీరాన్ని నొప్పించడమేమి ధనువును త్రుంచడమేమి - రెండూ ఒకేసారి జరిగినవని తెలుపటానికి 

'ఉత్కట వేగంబునన్‌' అనే మాట వాడటం జరిగింది); కినిసి= కోపపడి; ఆతండు= ఆ అశ్యృత్తామ; ఒండువిల్లు+ఎత్తి= మరొక 

ధనువును తీసికొని; ఉద్భట బాహాబల శౌర్యముల్‌= మిక్కిలి బాహు బలపరా(క్రమాలను; నెజపెన్‌= (ప్రదర్శించాడు; (ఎంతటి 

గొప్ప బాహుబలం పరాక్రమం (ప్రదర్శించాడంటే - దానితో); ఆ దైత్యుండు= ఆ ఘటోత్కచుడు; నొచ్చుటయున్‌= పరితాపాన్ని 
పొందటం; సైన్యంబు= ఆ రాక్షస సైన్యం; చచ్చుట+యున్‌= మృతి చెందటం (అనే ఈ రెండూ); (ఇచ్చట యథాసంఖ్యాలంకారంచేత 
క్రమాన్వయం); మహీపతికిన్‌= దుర్యోధనుడికి; మెచ్చున్‌= మెప్పును; ప్రీతి+యున్‌= సంతోషాన్నీ; చేయంగన్‌= కలిగించగా; 

(బాహుబల శౌర్యముల్‌ నెజపె' అనే తరువాతి వాక్యంతో అన్వయం). 

తాత్సర్యం: తీక్షణ బాణాల తాకిడితో అశృత్తామ శరీరాన్ని కంపింపచేసి, ఆతడి ధనుస్సును అతివేగంగా త్రుంచగా, 

ఆ అశ్వత్థామ రెండోవిల్లు తీసుకొని ఆ ఘటోత్కచుడిని నొప్పించడంచేత, అతని సేనను చంపడంచేత 

దుర్యోధనుడికి మెప్పును, సంతోషాన్ని కలిగించగా, 

నిశేషం: అలం: యథాసంఖ్యం. 'నాదైత్యుండు సైన్యంబు నొచ్చుటయుం జచ్చుటయు' అనేచోట 'క్రమానయం వలన యథా 

సంఖ్యాలంకారం. 

వ. ఇట్లసురబలంబు నశ్వత్చామ సించి చెండాడం బాండవ బలంబులు దర్పం బేది మార్పెట్ట లేక చూచుచుండ 
నుద్దండ పరాక్రముం డగు నా ఘటోత్కచుండు దర్పంబున నెక్కటెక్కటి తలపడి పరిఘంబున వైచినం 
బట్టుకొని యతండు దానిన యద్దానవునిపై వైచుటయు, వాండు దొలంగ నుటికి ద్రుపద నందన 
స్యందనంబునకుం బోయె; నయ్యుగ్ర సాధనం బతని తురంగ సారథి రథంబుల రూ పడంచిన. 80 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అసురబలంబున్‌= రాక్షససైన్యాన్ని; అశ్వత్ధామ= అశృత్థామ; చించి= చీల్చి; చెండాడన్‌= 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 573 


ఖండిస్తూ ఉండగా; పాండవ బలంబులు= పాండవ సేనలు; దర్సంబు= దర్పం; ఏది= ఉడిగి; మార్పెట్టలేక= ఎదిరించలేక; 
చూచుచున్‌+ఉండన్‌= చూస్తూ ఉండగా; ఉద్దండ పరాక్రముండు+అగు= భయంకరమైన పరాక్రమం కలవాడైన; ఆ+ఘటోత్కచుండు= 
ఆ ఘటోత్కచుడు; దర్బంబునన్‌= గర్వంతో; ఎక్కటి+ఎక్కటి= ఒకరితో నొకరు; తలపడి= ఢీకొని; పరిఘంబునన్‌= పరిఘము 
అనే ఆయుధ విశేషంతో; వైచినన్‌= కొట్టగా; పట్టుకొని= (ఎదురువస్తూ ఉన్న ఆ పరిఘాయుధాన్ని) చేత తీసికొని; అతండు= 
ఆ అశ్వత్తామ; దానిన్‌+అ= ఆ పరిఘాయుధాన్ని; ఆ+దానవునిపైన్‌= ఆ ఘటోత్కచుడిపై; వైచుటయున్‌= ప్రయోగించటం తోడనే; 
వాండు= ఆ ఘటోత్కచుడు; తొలంగన్‌= పక్కకు పోయేవిధంగా; ఉజికి= లంఘించి; (ద్రుపదనందన స్యందనంబునకున్‌= 
ద్రుపదుడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడి రథంపైకి; పోయెన్‌= వెళ్ళాడు; ఆ+ఉ(గ్రసాధనంబు= ఆ భయంకరమైన ఆయుధం; 
అతని తురంగ సారథి రథంబులన్‌= ఆ ఘటోత్కచుడి గుర్రాలను, సారథిని, రథాన్ని; రూపు+అడంచినన్‌= నశింపజేయగానే. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ ఘటోత్కచుడి సైన్యాన్ని అశ్వత్తామ చీల్చి చెండాడుతూ ఉంటే, పాండవుల సైన్యాలు 
గర్వముడిగి, ఎదుర్కొనలేక చూస్తూ ఉండిపోయాయి. భయంకర పరా(క్రమం కలిగిన ఆ ఘటోత్కచుడు గర్వంతో 
అశ్వత్థామ నెదుర్కొని అతడిపై పరిఘాయుధాన్ని ప్రయోగించాడు. అశ్వత్హామ ఎదురుగా వస్తూ ఉన్న ఆ ఆయుధాన్ని 
(గ్రహించి, తిరిగి దానినే ఆ ఘటోత్కచుడిపై విసిరాడు. ఘటోత్కచుడు తప్పుకొని లంఘించి ధృష్టద్యుమ్నుడి 
రథంపై చేరాడు. ఆ పరిఘాయుధం ఘటోత్కచుడి అశ్వ రథ సారథులను నుగ్గు నుగ్గు చేసింది. ఆ సమయాన 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇనుపముండ్డు చుట్టూ ఉన్న ఇనుపరోకలి విధంగా ఉండే ఆయుధవిశేషాన్ని పరిఘమని అంటారు. (ఇనుపముండ్ల రోకలి). 


ఆ. బఒక్కతేరిమీ(ద నుండి ధృష్టద్యుమ్న । భీమసేన సుతులు పెనంగి రస్త్ర 
గురుతనూజు వీ(క( దెరలక యంత ను । ద్దామసేనతోడ భీము. డడరి. 81 


ప్రతిపదార్దం: ఒక్కతేరి మీందన్‌+ఉండి= ఒకే రథంపై ఉన్నవారై; ధృష్టద్యుమ్న భీమసేన సుతులు= ధృష్టద్యుమ్నుడి కొడుకు, 
భీముడి కుమారుడు ఘటోత్కచుడు (ఈ ఇద్దరు); వీ(కన్‌= ఉత్సాహం; తెరలక= తగ్గక; అస్త్ర గురు తనూజున్‌= అస్త్ర విద్యా 
గురువైన (ద్రోణుడి పుత్రుడిని - అశ్వత్తామను; పెనంగిరి= ఎదుర్కొన్నారు; అంతన్‌= అంతలోనే; భీముండు= భీమసేనుడును; 
ఉద్దామ సేనతోడన్‌= గొప్ప సైన్యంతో; అడరెన్‌= విజృంభించాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్న ఘటోత్కచులిద్దరూ ఒకే రథంపై ఉంటూనే అమితోత్సాహంతో అశ్వత్థామను ఎదుర్కొ 
న్నారు. అంతలోనే గొప్ప సైన్యం తీసికొని భీముడు కూడా యుద్దం చేయటానికి వారికి సహాయంగా అశ్వత్తామను 
ఎదుర్కొన్నాడు. 

వ. అప్పు డశ్వత్చామ నవ్వుచు నమ్మువ్వురం గ్రొవ్వటి నేసి భాసమాన మార్గణంబులు నిగిడించిన. 82 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; అశ్వత్థామ; నవ్వుచున్‌= మందహాసం చేస్తూ; ఆ+మువ్వురన్‌= ఆ ముగ్గురిని; 
(క్రొవ్వు+అజన్‌= మదమడగేటట్టు; ఏసి= కొట్టి; భాసమాన మార్గణంబులు= (ప్రకాశిస్తూ ఉన్న బాణాలను; నిగిడించినన్‌= 
ప్రయోగించగానే. 


తాత్సర్యం: అప్పుడు అశ్వత్సామ నవ్వుతూ ఆ ధృష్టద్యుమ్న ఘటోత్కచ భీములను ముగ్గురినీ మదం ఉడిగేటట్టు 
మెరిసే బాణాలతో కొట్టాడు. సైన్యంమీద అంతటా బాణాలు నింపాడు. దానితో (తరువాతి పద్యంతో అన్వయం). 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. భటగాత్రంబుల ఘోటకాంగముల శుంభత్కుంభి కాయంబులం 
జటుల స్యందన ఖండ సంచయములన్‌ సంగ్రామరంగంబు గ 
ప్పుట చూడన్‌ వెజంగయ్యె నబ్బలములుం బోకేచి క్రమ్మంగ నె 
త్తుటం దేల్చెం బొరిమార్డె నాత డడరం ద్రుంచెన్‌ మధించెం గడున్‌. 83 


ప్రతిపదార్థం: భటగాత్రంబులన్‌= సైనికుల శరీరాలతో; ఘోటక+అంగములన్‌= గుర్రాల శరీరాలతో; శుంభత్‌+కుంభి+కాయంబులన్‌= 
ప్రకాశిస్తూ ఉన్న ఏనుగుల శరీరాలతో; చటుల స్యందన ఖండ సంచయములన్‌= మనోహరాలైన రథాల తునుకల సమూహాలతో; 
సంగ్రామ రంగంబు= రణరంగం; కప్పుట= కప్పివేయటం; చూడన్‌= చూస్తూ ఉంటే; వెజంగు+అయ్యెన్‌= అద్భుతమయింది; 
ఆ+బలములున్‌= ఆ రాక్షససైన్యాలు కూడా; పోక= పారిపోక; ఏచి= విజృంభించి; క్రమ్మంగన్‌= ఎదుర్కొనగా; ఆతండు= ఆ 
అశృత్థామ; నెత్తుటన్‌= రక్తంలో; తేల్చెన్‌= తేలేటట్టు చేశాడు; పొరిమార్చెన్‌= సంహరించాడు; అడరన్‌= క్షోభించే విధంగా; (త్రుంచెన్‌= 
ఖండించాడు; కడున్‌= మిక్కిలి; మధించెన్‌= నుగ్గునుగ్గు చేశాడు. 


తాత్పర్యం: సైనికుల శరీరాలతో, ఏనుగుల శరీరాలతో, రథాల ముక్కల సమూహాలతో యుద్ధరంగం నిండి 

పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగిలిన సైన్యాలు పారిపోక విజృంభిస్తూ ఉంటే ఆ అశ్చత్భామ వాటిని కూడా 

రక్తంలో ముంచెత్తాడు. కొంత సైన్యాన్ని సంహరించాడు. కొంత సైన్యం కాళ్ళు చేతులు నరికాడు. మరికొంత 
సైన్యాన్ని నుగ్గు నుగ్గు చేశాడు. 

వ. ఇట్లేకాక్షౌహిణీ బల క్షయం బాపాదించి యాతపత్ర శత పత్రంబును జామరమరాళంబును గేశ శైవాలంబును 
నాయుధమీనంబును మాంసమేదో మస్తిష్క పంకంబును; రక్త జలోద్రిక్తంబును నగు నదీప్రవాహంబు 
నుత్పాదించె; నప్పుడు దర్పంబున సురథుండును శత్రుంజయుండును బలానీకుండును బృషధ్రుండును 
జయానీకుండును జయుండును జంద్రసేనుండును జండ రయంబున. గదిసి బాణంబులు వరించిన, 
నప్పాంచాల కుమారుల నమానుష విక్రమంబున సమయించినం గోపించి, కుంతిభోజ తనూజు లొక్కపెట్ట 
పదుమువ్వు రతనిం బొదివినం బదుమూండు మేటి తూపులం గీటడంచి కెరలి జము చందంబున గర్జిల్లి 
ఘటోత్మచుం గాలదండంబుం బోని కోలం దేరిపై ద్రెళ్ళి మూర్చిల్ల నేసిన నోసరిల నయ్యరదంబు దోడన 
ధృష్టద్యుమ్నుండు గొనిపోవుటయు(, బొంగి సింగంబు చాడ్పున గర్జిల్లిన నిర్ణరు లగ్గురునందను నగ్గించి; 
రంతయుం గనుంగోని. 84 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఏక+అక్షౌహిణీ బలక్షయంబు= ఒక అక్షౌహిణీ సైన్యనాశనాన్ని; ఆపాదించి= చేసి; ఆతపత్ర 

శతపత్రంబును= శ్వేతచ్చ(త్రాలే కమలాలుగా గలిగినట్టి; చామర మరాళంబును= చామరాలే హంసలుగా కలిగినటువంటి; 
కేశైవాలంబును= వెంట్రుకలే నాచుగా గలదైన; ఆయుధమీనంబును= ఆయుధాలే చేపలుగా గలిగి ఉన్నటువంటి; మాంసమేదో 
మస్తిష్క పంకంబును= మాంసం (క్రొవ్వు మెదడు ఇవి బురదగా గలిగినటువంటి; రక్తజల+ఉద్రిక్రంబును= నెత్తురు అనే నీరు 
అతిశయించి ఉన్నటువంటిదయి (రక్తజలంచే ఉద్రిక్తము - తృతీయా తత్పురుష సమాసం); అగు= అయినట్టి; నదీ ప్రవాహంబు= 
నదీ ప్రవాహాన్ని; ఉత్సాదించెన్‌= పుట్టించాడు; అప్పుడు= ఆ సమయంలో; దర్సంబునన్‌= గర్వంతో; సురథుండును= సురథుడు; 
శత్రంజయుండును= శత్రుంజయుడు; బలానీకుండును= బలానీకుడు; పృషధ్రుండును= పృషధ్రుడు; జయానీకుండును= 
జయానీకుడు; జయు(డును= జయుడు; చం[ద్రసేనుండు= చంద్రసేనుడు (అనే వీరందరు); చండ రయంబునన్‌= భయంకరమైన 
వేగంతో; కదిసి= ఎదిరించి; బాణంబులు= బాణాలను; పరంగించినన్‌= వ్యాపింపజేయగా; ఆ+పాంచాల కుమారులన్‌= ఆ పాంచాల 
రాజగు |(ద్రుపదుడి కుమారులైన సురథాదులను; అమానుష విక్రమంబునన్‌= మనుష్యులకు సాధ్యంకాని పరా(క్రమంతో; 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 575 


సమయించినన్‌= సంహరించగా; కోపించి= కోపం కలిగి; కుంతిభోజ తనూజులు= కుంతిభోజుడి కుమారులు; ఒక్క పెట్టు+అ= 
ఒకేసారి; పదుమువ్వురు= పదమూడుమంది; అతనిన్‌= ఆ అశ్యృత్తామను; పొదివినన్‌= ముట్టడించగా; పదమూడు మేటి తూపులన్‌= 
పదుమూడు దృఢములైన బాణాలతో; గీటడించి= సంహరించి; కెరలి= చెలరేగి; జముచందంబునన్‌= యమునివలె; గర్జించి= 
సింహగర్జన చేసి; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; కాలదండంబున్‌+పోని= కాలదండాన్ని పోలియున్నట్టి; కోలన్‌= బాణంతో; 
తేరిపైన్‌= రథంపై; (త్రెళ్ళి= పడిపోయి; మూర్చిల్లన్‌+ఏసినన్‌= మూర్చపొందేటట్టు కొట్టగానే; ఓసరిలన్‌= పడిపోగా; తోడన్‌+అ= 
వెంటనే; ధృష్టద్యుమ్నుండు; ఆ+అరదంబు= ఆ రథాన్ని; కొనిపోవుటయున్‌= తీసికొనిపోయిన వెంటనే; పొంగి= పొంగిపోయి; 
సింగంబు చాడ్పునన్‌= సింహంవలె; గర్జిల్లినన్‌= గర్జిస్తూ ఉంటే; నిర్ణరులు= దేవతలు; ఆ+గురునందనున్‌= ఆ అశ్యత్తామను; 
అగ్గించిరి= ప్రస్తుతించారు; అంతయున్‌= ఈ విషయాన్నంతా; కనుంగొని= చూచి. 

తాత్సర్యం: ఈ విధంగా (అశ్వత్థామ) ఒక అక్షౌహిణీ సైన్యాన్ని సంహరించాడు. దానితో బయలు వెడలిన రక్తమంతా 
నదివలె ప్రవహించింది. ఆ నదిలో శ్వేతచ్చ(త్రాలు కమలాలవలె, చామరాలు హంసలవలె, వెంట్రుకలు నాచువలె, 
శ(స్తాలు చేపలవలె, మాంసం (కొవ్వు, మెదడు బురదవలె, రక్తమంతా జలంవలె భాసించాయి. అంతలోనే ద్రుపదుడి 
కుమారులు సురథుడు, శత్రుంజయుడు, బలానీకుడు, పృషధుడు, జయానీకుడు, జయుడు, చంద్రసేనుడు 
అనేవారు గర్వంతో భయంకరమైన వేగంతో అశ్వత్థామను ఎదుర్కొని బాణాలు ప్రయోగించారు. అశ్యత్తామ 
మానవులెవ్వరికి సాధ్యంకాని పరాక్రమంతో ఎదుర్కొని వీరినందరినీ సంహరించాడు. ఇది చూచి కుంతిభోజుడి 
కుమారులు కోపించి, ఒకేసారి పదుమూడుమంది అశ్వత్థామ నెదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని పదముగ్గురినీ 
పదమూడు బాణాలతోనే సంహరించాడు. ఇక యమధర్మరాజువలె విజృంభిస్తూ గర్జించి, ఘటోత్కచుడిపై 
మృత్యుదండంవంటి బాణాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బతో ఘటోత్కచుడు రథంపై పడిపోయి మూర్చపొందాడు. 
వెంటనే ధృష్టద్యుమ్నుడు ఆ రథాన్ని రణరంగంనుండి తీసికొని వెళ్ళాడు. వెంటనే అశృత్తామ సింహంవలె గర్జించగా, 
అతడి పరా(క్రమాన్ని దేవతలంతా (ప్రస్తుతించారు. ఇదంతా గమనించి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. రక్త ప్రవాహాన్ని నదీప్రవాహంగా రూపించటం వలన ఇది రూపకాలంకారం - నదిలో ఉండవలసిన కమలాలు, 
హంసలు, నాచు, బురద, నీరు, ఇక్కడ కూడా ఉన్నట్లు ఆతపత్రాలే కమలాలని చామరాలే హంసలని - ఈ విధంగా అన్నింటిని 
రూపించి చూపటం జరిగింది - కాబట్టి దీనిని సావయవ రూపకాలంకారం అంటారు. ఈ అలంకారంచేత అశ్వత్థామ పరాక్రమం 
అలోకసామాన్యం అనే విషయం ధ్వనిస్తూ ఉన్నది. 


ఆ. పాండవాగ్రజుండు పవనాత్మజునిం గూడి | తటిమి సాత్యకియును దాను గవిసె; 
నంత మూర్చ దేటి హైడింబుC డొక్కతే | రనువుగాంగ6 జేసికొని కడంగె. 85 


ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజుండు= పాండవ జ్యేష్టుడు ధర్మరాజు; పవన+ఆత్మజునిన్‌= వాయునందనుడైన భీముడిని; కూడి= 
కూడుకొని-వెంట తీసికొని అని భావం; తజీమి= వేగంగా; సాత్యకియును= సాత్యకి; తాను= తాను (ధర్మరాజు); కవిసెన్‌= 
తలపడ్డాడు; అంతన్‌= అంతలోనే; హైడింబుండు= హిడింబానందనుడైన ఘటోత్కచుడు; మూర్చ తేటి= మూర్చనుండి తేరుకొని; 
ఒక్కతేరు= ఒక రథాన్ని; అనువుకాంగన్‌= అనుకూలంగా ఉండేవిధంగా; చేసికొని= సిద్దం చేసికొని; కడంగెన్‌= యుద్దానికి 
ఉద్యమించాడు. 


తాత్సర్యం: ధర్మరాజు వెంటనే భీముడితో కలిసి సాత్యకి, తాను అశ్వత్థామ నెదుర్కొన్నారు. అంతలోనే 
ఘటోత్కచుడు మూర్చనుండి తేరుకొన్నాడు. అనువైన రథాన్ని సిద్దం చేసికొని యుద్దానికి ఉపక్రమించాడు. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'గవిసె నంత” అనే పాఠమే నిర్దుష్టం - 'గవిసి రంత” అనే ఈ పాఠం దుష్టం. అందుకు సూత్రప్రమాణం - ఆత్మార్థం 
బభిహితంబగుచో దల్లింగ సంఖ్యాభిధాయి వచనంబు ధాతు విశేషణంబులకగు” బాల. (క్రియ - 120 


వ. తోడన ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసినం దత్సైన్యంబు లొక్క మొగిన మొనయుటయును 
మనమూ(కలును సోమదత్త బాహ్లిక పురస్సరంబుగా నురవడించిన సందడి కయ్యంబయ్యె; నందు 
సంజ చీంకటి చూపునకు. జొరవయీకున్నను సైనిక నికర వివిధాభరణ మణి కిరణ కలాపంబులు. 
జర్మవర్మాతపత్ర కేతుకీలిత రత్నర శ్మిజాలంబులు నాలోకనంబు నాపాదించె; నట్లిరువాంగును గలయ 
బెరసి పోరునప్పుడు. 86 


ప్రతిపదార్థం: తోడన= వెంటనే; ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడు (పాండవ సైన్యాధిపతి); బరవసంబు= ధైర్యం; చేసినన్‌= 
చేయగా; తద్‌+సైన్యంబులు= ఆ పాండవుల సేనలు; ఒక్కమొగిన్‌+అ= ఏకముఖంగా; మొనయుట+యును= వ్యూహంగా ఏర్పడిన 
తరువాత; మన మూంకలును= మన సేనలుకూడా; సోమదత్త బాహ్లిక పురస్సరంబుగాన్‌= సోమదత్తుడిని, బాహ్హికుడిని, 
ముందుంచుకొని; ఉరవడించినన్‌= విజృంభిస్తూ ఉండగా; సందడి కయ్యంబు= సంకుల సమరం; అయ్యెన్‌= ఏర్పడ్డది; అందున్‌= 
ఆ జనసమ్మర్హంలో; సంజచీంకటి= సంధ్యా సమయంలోని అంధకారం; చూపునకున్‌= దృష్టికి; చొరవ= ప్రవేశం; ఈక+ఉన్నను= 
ఇవ్వకపోయినా కూడా; సైనిక నికర= సైనికుల సమూహాలయొక్క; వివిధ+ఆభరణ= పలు రకాలైన ఆభరణాలయొక్క; మణికిరణ 
కలాపంబులున్‌= మణులకాంతుల సమూహాలు; చర్మ= డాలు; వర్మ= కవచాలు; ఆతప(త్ర= గొడుగులు; కేతు= ధ్వజములు 
అనే వానిఅందు; కీలిత= పొదుగబడి ఉన్న; రత్న= రత్నాలయొక్క; రశ్మిజాలంబులు= కాంతిపుంజాలు; ఆలోకనంబు= 
వెలుతురును; ఆపాదించెన్‌= పుట్టించినది; అట్టు= ఆ విధంగా; ఇరువాంగును= రెండు సైన్యాలు; కలయన్‌= కలిసిపోయిన విధంగా; 
బెరసి= కూడి; పోరునప్పుడు= యుద్దం చేసే సమయంలో. 


తాత్సర్యం: వెంటనే ధృష్టద్యుమ్నుడు పరాక్రమించగా ఆ పాండవుల సైన్యాలు తత్‌క్షణం వ్యూహంగా ఏర్పడ్డాయి. 
మన సైన్యాలుకూడా సోమదత్త, బాహ్లికులను ముందుంచుకొని విజృంభించాయి. దానితో సంకులసమరం 
ఏర్పడింది. అప్పుడు ఆ సంధ్యా సమయంలోని చీకట్లో చూపానకుండా పోయింది. అయినా సైనికులు ధరించిన 
ఆభరణాలలోని మణులకాంతులు, డాలులు, కవచాలు, ఛ(త్రాలు, ధ్వజాలు అనే వాటిలో పొదగబడిన రత్నాల 
కాంతులు వెలుతురును పుట్టించాయి. అట్టు ఆ రెండుసైన్యాలు కలిసిపోయిన విధంగా మిక్కిలి యుద్దంచేసే 
సమయాన (తరువాతి పద్యంతో అన్వయం). 


భీమసేనునిచేత బాహ్లికుండు సచ్చుట (సం. 7-132-8) 


క. శినివరుండు సోమదత్తుండు. । బెనంగంగం దోడ్పడియె వచ్చి భీముండు గడంకం 
దన మందికి నక్మౌరవు(। డెనయే? యని బిరుదులాడి యేడ్తెల నొంచెన్‌. 87 


ప్రతిపదార్థం: శినివరుండు= శినివంశ శ్రేష్టుడు సాత్యకి; సోమదత్తుండున్‌; పెనంగంగన్‌= యుద్దం చేయగా (ఒకరితో ఒకరు 
యుద్దం చేస్తూ ఉంటే); భీముండు= భీమసేనుడు; కడంకన్‌= ప్రయత్నపూర్వకంగా (కల్పించుకొని అని భావం); వచ్చి= సమీపించి; 
తోడ్పడియెన్‌= సహాయపడ్డాడు; తన మజుందికిన్‌= తన మరది అయిన సాత్యకికి; ఆ+కౌరవుండు= ఆ కురువంశీయుడు- 
సోమదత్తుడు; ఎన+ఏ?= సాటియా?; అని= ఈ విధంగా; బిరుదులు+ఆడి= పౌరుషవాక్యాలు పలికి; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; 
నొంచెన్‌= బాధించాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 577 


తాత్పర్యం: సాత్యకి, సోమదత్తుడు - వీరిద్దరు పరస్పరం యుద్దం చేస్తుండగా, భీముడు వచ్చి, ఈ సోమదత్తుడు 
మా సాత్యకికి సాటియా? అని పౌరుషవాక్యములు పలికి సోమదత్తుడిని తన పరా(క్రమంతో బాధించాడు. 
వ. అట్టియెడ. 88 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
క. అనలశిఖవోని నారస | మున సాత్యకి యేయు నెడను ముద్దరమున భీ 

ముని కొడుకు వైచె రెంటం । దనువున నొ వ్వడరి సోమదత్తుడు సోలన్‌. 89 


ప్రతిపదార్థం: సాత్యకి; అనిల శిఖ+పోని= అగ్నిజ్యాలవంటి; నారసమునన్‌= బాణంతో; ఏయు+ఎడను= కొట్టే సమయంలో; 
భీముని కొడుకు= భీమసేనుడి కుమారుడు - ఘటోత్కచుడు; ముద్గరమునన్‌= ఇనుపరోకలివలె ఉన్న ఆయుధవిశేషంతో 
(పరిఘాయుధంతో); వైచెన్‌= కొట్టాడు; రెంటన్‌= ఆ రెండింటితో; తనువునన్‌= శరీరమందు; నొవ్వు= నొప్పి; అడరి= అతిశయించి; 
సోమదత్తుండు= సోమదత్తుడు; సోలన్‌= మూర్చపోగా. 


తాత్పర్యం: సోమదత్తుడిని సాత్యకి అగ్నిజ్వాలవంటి బాణంతో కొట్టే సమయంలోనే, ఘటోత్కచుడు ఇనుపరోకలి 
విధంగా ఉండే ముద్గరాయుధంతో కొట్టాడు. ఈ రెండు దెబ్బలకు సోమదత్తుడు శరీరంలో నొప్పి మిక్కుటమై 
సొమ్మసిల్లాడు. ఆ సమయంలో. 
చ. తనయుడు మూర్ణవోయిన నుదగ్రత బాహ్లికు. డచ్యుతానుజ 

న్మిని. దలపడ్డ నాతనికి మించి వృకోదరు( డన్నరేంద్రు నే 


సిన నత. డుగ్రశక్తి వయిచెన్‌ మెయి నాటుడు సోలి యంతలో 
నన తెలివొంది ముద్దరమునం బవనాత్మజు. డేచి వైచినన్‌. 90 


ప్రతిపదార్థం: తనయుండు= తన కుమారుడు సోమదత్తుడు; మూర్చ+పోయినన్‌= మూర్చపోగానే; ఉదగ్రతన్‌= రౌద్రభావంతో 
- క్రోధంతోనని భావం; బాహ్హికుండు; అచ్యుత+అనుజన్మినిన్‌= శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకిని; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; 
వృకోదరు(డు= భీముడు; ఆతనికిన్‌= ఆ బాహ్హికుడికంటె; మించి= అతిశయించి; ఆ+నరేంద్రున్‌= ఆ బాహ్హికుడనే కురువంశీయ 
రాజును; ఏసినన్‌= కొట్టగా (బాణాలతో అని భావం); అతండు= ఆ బాహ్లికుడు; ఉ(గ్రశక్తి= భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని; 
వయిచెన్‌= ప్రయోగించాడు; (ఆ శక్యాయుధం) మెయి నాటుడున్‌= శరీరంలో (క్రుచ్చుకోగానే; సోలి= మూర్చపోయి; అంతలోనన= 
అంతలోనే; తెలివి+ఒంది= (మూర్చదేరి) తెలివొంది; ముద్గరమునన్‌= ముద్గరాయుధంతో; పవన+ఆత్మజుండు= వాయునందనుడు 
భీముడు; ఏచి= విజృంభించి; వైచినన్‌= కొట్టగా. 


తాత్పర్యం: తన కుమారుడు సోమదత్తుడు మూర్చపోగా, అతడి తండ్రి బాహ్లికుడు సాత్యకితో తలపడ్డాడు. 
అప్పుడు భీముడు బాహ్హికుడిని అతడికంటె అధికంగా బాణాలతో కొట్టాడు. వెంటనే బాహ్హికుడు భీముడిపై 
భయంకరమైన శక్యాయుధాన్ని ప్రయోగించాడు. దానితో భీముడు ఒక్క (త్రుటికాలం మూర్చపోయి, వెంటనే 
తెలివొంది ముద్గరాయుధంతో ఆ బాహ్షికుడిని కొట్టాడు - దానితో (తరువాతి పద్యంతో అన్వయం). 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తల వ్రయ్యలైన నిష్టుర । కులిశహతిం బగిలి కూలు కులపర్వతముం 
దల(పించుచు( గురువృద్దుం డిల(। గూలెం బ్రతిబలంబు లే పారంగన్‌. 91 


ప్రతిపదార్థం: తల= ఆ బాహికుని శిరం; (వ్రయ్యలు+ఐనన్‌= బద్దలు కాగా; నిష్టుర కులిశహతిన్‌= కఠినమైన వజ్రాయుధపు 
దెబ్బతో; పగిలి= పగిలిపోయి; కూలు= కూలిపోయినటువంటి; కులపర్వతమున్‌= కులపర్వతాన్ని; తలయపించుచున్‌= తలంపునకు 
తెస్తూ; కురువృద్దుండు= కురువంశంలో వయోవృద్దుడైన ఆ బాహ్హికుడు; 'ప్రతిబలంబులు= శత్రు సైన్యాలు; ఏపారంగన్‌= 
విజృంభించగా; ఇలన్‌= భూమిపై; కూలెన్‌= కూలిపోయాడు. 

తాత్పర్యం: కురువృద్దుడైన బాహ్లికుడు తలపగిలి, కఠినమైన వజ్రాయుధపు దెబ్బతో పగిలిపోయి నేలగూలిన 
కులపర్వతంవలె కూలిపోయాడు. దానితో పాండవసేనలో ఉత్సాహంతో కూడిన విజృంభణం పెరిగింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అయ్యవసరంబున దశరథసుత సన్నిభం బగు భవత్ముమార దశకం బా కిమ్మీర వైరిం బొదువుటయు దశ 
నిశిత బాణంబులం బ్రాణంబులు గొనియె. గర్జానుజుండగు వృకరథుండు గడంగి వచ్చినం బొరివుచ్చి సౌబల 
సోదరులు పన్నిరువురు బరవసంబు సేసినం బడనేసె నిట్లు పటు పరాక్రమంబునం బేర్ణిన భీమసేనుమీ(ద 
శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక ప్రముఖంబు లగు దేశంబుల బలంబులు బలువిడిం గవిసినం గని 
కౌంతేయాగ్రజుండు సైన్య సంతాన సమేతంబుగా నురవడించి భుజాటోపంబు సూపిన నవి మడిసియు 
జడిసియు. జిక్కునడియు నుక్కు మడి(గియు వెబింగుపడి చూచుచుండ నాచార్యుని దుర్యోధనుండు 
పురికొల్పిన నతం డుత్సాహదీస్తుండై యా ధర్మతనయు. దాంకి వాయవ్య యామ్య వారుణాగ్నేయ త్వాష్ట్ర 
సావిత్రంబు లగు సాయకంబులు వరుస నేయ నయ్యై యస్రంబుల నవ్విభుండు ప్రత్యస్త్రంబుల వారించిన 
నతం డైంద్రాస్త్రంబున నిజ ప్రతిజ్ఞ నెజిపం జూచిన నదియు నట్ల యడంగుటయుం గోపించి సకల భూత 
భయంకరంబగు బ్రహ్మాస్తంబు ప్రయోగించిన నమ్మహీపతియు నమ్మహనీయాస్త్రంబునన సమయించె నంత 
ధృష్టద్యుమ్నుం డతని కడ్డపడిన నా రథికుతోడి యనికిం గ్రేడించి కుంభసంభవుండు. 92 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; దశరథ సుత సన్నిభంబు+అగు= శ్రీరాముడి పోలిన; భవత్కుమార దశకంబు= 
నీ పుత్రులు పదిమంది (దశకము= దశసంఖ్యాక సమూహం - కుమారాణాం దశకం - అని పష్టీతత్సురుషసమాసం); ఆ కిమ్మీర 
వైరిన్‌= ఆ భీమసేనుడిని; పొదువుటయున్‌= ఎదిరించిన వెంటనే; దశ నిశితబాణంబులన్‌= పది తీక్ష్‌ణబాణాలతో; ప్రాణంబులు= 
ప్రాణాలను; కొనియెన్‌= గ్రహించాడు (అనగా సంహరించాడు); కర్ష+అనుజుండు+అగు= కర్గుని తమ్ముడైన; వృకరథుండు= 
వృకరథుడు; కడంగి= సాహసించి; వచ్చినన్‌= (యుద్దానికి) వచ్చిన వెంటనే; పొరిపుచ్చెన్‌= సంహరించాడు; సౌబల సోదరులు= 
శకుని తోబుట్టువులు; పన్నిరువురు= పండ్రెండుగురు; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా; పడన్‌+ఏసెన్‌= పడగొట్టెను (అనగా 
సంహరించాడు); ఇట్టు= ఈ విధంగా; పటుపరా(క్రమంబునన్‌= సమర్థమైన పరాక్రమంతో; పేర్చిన= చెలరేగుతూ ఉన్న; భీమసేను 
మీ6దన్‌= భీముడిపై; శూరసేన వసాతి మాళవ (త్రిగర్త బాహ్లిక ప్రముఖంబులు+అగు= శూరసేనం, వసాతి, మాళవం, త్రిగర్తం, 
బాహ్హికం అనేవి ప్రధానంగా ఉన్న; దేశంబుల బలంబులు= దేశాల సైన్యాలు; బలువిడిన్‌= పరాక్రమంతో; కవిసినన్‌= తలపడగా; 
కని= చూచి; కౌంతేయ+అ([గ్రజుండు= పాండవుల అన్న ధర్మరాజు; సైన్య సంతాన సమేతంబుగాన్‌= సైన్యాల పరంపరతో కూడి; 
ఉరవడించి= వేగిరపడి వచ్చి; భుజ+ఆటోపంబు= భుజముల బలాతిశయాన్ని; చూపినన్‌= చూపగా; అవి= ఆ సైన్యాలు; 
మడిసియున్‌= చచ్చియు; జడిసియున్‌= బెదరిపోయి; చిక్కువడియున్‌= సంకటాలలో చిక్కి; ఉక్కుమడి(గియున్‌= గర్వం అణగి; 
వెబింగుపడి= ఆశ్చర్యపోయి; చూచుచుండన్‌= చూస్తూ ఉంటే; ఆచార్యుని= ద్రోణాచార్యులను; దుర్యోధనుండు; పురికొల్సినన్‌= 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 579 


'ప్రేరేపించగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఉత్సాహదీప్తుండు+ఐ= ఉత్సాహంతో ప్రకాశిస్తూ ఉన్నవాడై; ఆ ధర్మతనయున్‌= 
ఆ ధర్మరాజును; తాంకి= ఎదుర్కొని; వాయవ్య యామ్య వారుణ+ఆగ్నేయ త్వాష్ట సావిత్రంబులు+అగు= వాయువు యముడు 
వరుణుడు అగ్ని త్వష్ట సూర్యుడు దేవతలుగా గలిగిన; సాయకంబులు= బాణాలు అనగా దివ్యాస్తాలు; వరుసన్‌= (క్రమంగా; 
ఏయన్‌= ప్రయోగించగా; అయ్యె అస్త్రంబులన్‌= (ఆ+ఆ+అస్త్రంబులన్‌) ఆయా అస్త్రాలను; ఆ+విభుండు= ఆ ధర్మరాజు; 
ప్రత్యస్త్రంబులన్‌= మారుబాణాలతో; వారించినన్‌= నివారిస్తూ ఉండగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు; ఇంద్ర+అస్త్రంబునన్‌= 
ఇంద్రదేవతాకమైన దివ్యాస్త్రంతో; నిజ ప్రతిజ్ఞ= తన (ప్రతిజ్ఞను; నెజపన్‌+*చూచినన్‌= నెరవేర్చటానికి చూడగా; అదియున్‌= ఆ 
ఇంద్రాస్త్రం కూడా; అట్టు+అ= ఆ విధంగానే; అడంగుటయున్‌= నళించగా (ధర్మరాజు దానిని గూడా ప్రత్యస్త్రంచేత నివారించుట 
చేత); కోపించి= మండిపడి; సకల భూత భయంకరంబు+అగు= సకల ప్రాణులకు భయాన్ని కొలిపే; బ్రహ్మ+అస్త్రంబు= బ్రహ్మ 
దేవతాకమైన దివ్యా(స్తాన్ని; (ప్రయోగించినన్‌= (ప్రయోగించగా; ఆ+మహీపతియున్‌= ఆ ధర్మరాజు కూడా; 
ఆ+మహనీయ+అస్త్రంబునన్‌+అ= ఆ పూజ్యమైన బ్రహ్మాస్త్రంతోనే (బ్రహ్మాస్తానికి బ్రహ్మాస్త్రమే విరుగుడు దానికి మరే అస్త్రం 
విరుగుడు - కాదు కావున ్రత్యస్త్రంగా ప్రయోగించాడు); సమయించెన్‌= ఖండించాడు; అంతన్‌= అటు తరువాత; 
ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; అతనికిన్‌= ఆ ద్రోణాచార్యులకు; అడ్డుపడినన్‌= అడ్డుపడుతూ ఉంటే; ఆ రథికుతోడి+అనికిన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడితో యుద్దానికి; క్రేడించి= అలక్ష్యం చేసి; కుంభసంభవుండు= ద్రోణుడు. 
తాత్పర్యం: ఆ సమయాన శ్రీరాముడివంటి నీ కుమారులు పదిమంది ఆ భీముడిని ఎదిరించారు. వెంటనే భీముడు 
వారిని పది వాడిబాణాలతో సంహరించాడు. అంతలో కర్షుడి తమ్ముడు వృకరథుడు సాహసించి రాగా, అతడిని 
కూడా సంహరించాడు. శకుని తోబుట్టువులు పం(డైండుగురు తలపడుతూ ఉండగా వారిని కూడా పడవేశాడు. 
ఈ విధంగా భీముడు అవక్రపరాక్రమంతో విజ్బంభిస్తూ ఉంటే, శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక దేశాల 
సైన్యాలు వెనువెంటనే అతడిని ఎదిరించాయి. ఇది చూచాడు ధర్మరాజు. వెంటనే గొప్ప సైన్యంతో చేరవచ్చి 
తలపడ్డాడు. ఆ ధాటికి శత్రుసైన్యాలు ఆగలేకపోయాయి. సైన్యం కొంత నశించింది. కొంత ఖండితమై 
భయ(భ్రాంతమైంది. మరికొంత చిక్కులో పడి దుఃఖాక్రాంతమైంది, కొంత సైన్యం గర్వముడిగి ఆశ్చర్యంగా చూస్తూ 
ఉంది. ఈ పరిస్థితిని గమనించి, దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడిని యుద్దానికి (ప్రేరేపించాడు. అతడు 
అమితోత్సాహంతో ఆ ధర్మరాజును దివ్యాస్రాలతో ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఆ దివ్యాస్రాలను (ప్రత్యస్రాలు 
ప్రయోగించి శమింపజేశాడు. ఇది కాదని దుర్యోధనుడి కిచ్చిన మాట నెరవేర్చటానికి (ద్రోణుడు ధర్మరాజుపై 
ఐం[ద్రాస్రాన్ని ప్రయోగించాడు. అది కూడ విఫలం కాగానే సకల ప్రాణిలోక భయంకరమైన (బ్రహ్మాన్ని 
ప్రయోగించాడు. దానిని ధర్మరాజు తిరిగి బ్రహ్మాస్త్రంతోనే నివారించాడు. అంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని 
అడ్డుకొన్నాడు. ధృష్టద్యుమ్నుడిని అలక్ష్యంచేసి ద్రోణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. ద్రుపదుని సేనపై నడరి తోలిన( జూచి వృకోదరుండు దే 

వపతిసుతుండు( దా(కి యనివారణ నగ్గురు నొంప నేచి యు 

గ్రపువడి మాత్స్యకేకయ ముఖం బగు పాండవ సైన్య మొక్క పె 

ట్ల పరంగి నీ బలంబుల కడంక యడంచి మదించి పేర్చినన్‌. 93 
ప్రతిపదార్దం: ద్రుపదుని సేనపైన్‌= ద్రుపదరాజు సైన్యంమీద; అడరి= విజృంభించి; తోలినన్‌= పారిపోయేటట్టు చేయగా; చూచి= 
గమనించి (శ్లో! తే హన్యమానా ద్రోణేన పాంచాలాః ప్రా(ద్రవన్‌ భయాత్‌ । పశ్యతో భీమసేనస్య పార్థస్య చ మహాత్మనః (ద్రోణ. 
157/44) అని సంస్కృత మూలం.); వృకోదరుండు= భీముడు; దేవపతి సుతుండున్‌= ఇం(ద్రసుతుడు అర్జునుడు, 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈ ఇద్దరు; తాంకి= (ద్రోణుడిని) ఎదుర్కొని; అనివారణన్‌= ఆటంకం లేకుండా (వెంటనే అని భావం); ఆ+గురున్‌= ఆ 
ద్రోణాచార్యుడిని; నొంపన్‌= (బాణాలతో) నొప్పిస్తూ ఉంటే; ఏచి= విజృంభించి; ఉ(గ్రపువడిన్‌= భయంకరమైన వేగంతో; 
మాత్స్యకేకయ ముఖంబు+అగు= మత్స్య కేకయదేశాల సైన్యం ముఖభాగంలోగల; పాండవసైన్యము= పాండవులసేన; ఒక్కపెట్టు+ 
అ= ఒకేసారి; పరంగి= చుట్టుముట్టి; నీ బలంబుల కడంక= నీ సైన్యాల గర్వాన్ని; అడంచి= అణచి; మదించి= గర్వించి; పేర్చినన్‌= 
విజృంభించగా. 


తాత్సర్యం: (ద్రుపదుడి సైన్యంపై విజృంభించి దానిని పారద్రోలాడు. దీనిని గమనిస్తూ వెంటనే భీమార్జునులు 
ద్రోణాచార్యుల నెదుర్కొని నిరాటంకంగా బాణాలతో నొప్పిస్తుంటే, అదే సమయంలో నీ సైన్యాన్ని, పాండవ సేనలు 
- ప్రధానంగా మత్స్య కేకయాది సైన్యాలు వేగంగా చుట్టుముట్టాయి. నీ సైన్యాల గర్వముడిగించి మదాతిరేకంతో 
ఇంకా విజృంభిస్తూనే ఉండగా (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కనుంగొని కౌరవేశ్వరుండు కర్గుని కిట్లనియె. 94 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కౌరవ+ఈశ్వరుండు= కౌరవరాజు దుర్యోధనుడు; కర్గునికిన్‌= కర్గుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అది చూచి దుర్యోధనుడు కర్షుడితో ఇట్లా అన్నాడు: 
క, “పాండవ పాంచాలాదులు । గండు మిగిలి బెట్టు దజుమ. గౌరవబల మొం 


డొండ కలంగెడు నీ దగు । దండితనము సూపి కావ దగు తటి వచ్చెన్‌.” 95 


(ప్రతిపదార్థం: పాండవ పాంచాలాదులు= పాండవ పాంచాల ప్రభృతి యోధులు; గండు= పౌరుషం; మిగిలి= అతిశయించి; 
బెట్టు= మిక్కిలి; తణుమన్‌= తరుముతూ ఉంటే; కౌరవబలము= కౌరవసైన్యం; ఒండు+ఒండు+అ= క్రమక్రమంగా; కలంగెడున్‌= 
కలత జెందుతూ ఉన్నది (కావున); నీది+అగు= నీదైన; దండితనము= గొప్పతనాన్ని; చూపి= ప్రదర్శించి; కావన్‌+తగు; తటి= 
కాపాడటానికి తగిన సమయం; వచ్చెన్‌= వచ్చింది. 

తాత్సర్యం: 'పాండవ పాంచాల ప్రముఖ యోధులు మహాసౌరుషంతో మన సైన్యాన్ని తరుముతూ ఉంటే 
క్రమక్రమంగా సైన్యానికి ధైర్యం దెబ్బతినిపోతూ ఉన్నది. కాబట్టి నీవు విక్రమించి, ఈ మన సైన్యాన్ని కాపాడవలసిన 
సమయం ఆసన్నమైనది. 


వ. అనవుడు. 96 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే. 
తాత్సర్యం: దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అనిన వెంటనే. 


శా. 'చంపం జాలుదు నే నొకండన భుజాశక్తిన్‌ నరున్‌ వెండి మ 
ర్దింపం జుల్మన భీమముఖ్యుల భవత్తేజంబు రాజ్యంబు( బా 
లింపం బూనిన యేను గల్గంగ రిపుల్‌ జృంభింతురే? చూడు నా 
తెంపుం బెంపును' నంచు. గర్జుండు మహాోదీర్థాకృతిం బొల్టినన్‌. 97 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 581 


ప్రతిపదార్థం: నేను+ఒకండన్‌+అ= నేనొక్కడనే; భుజాశక్తిన్‌= (నా) భుజబలంతో; నరున్‌= అర్జునుడిని; చంపన్‌+చాలుదున్‌= 
చంప జాలుతాను; వెండి= మరియు; భీమ ముఖ్యులన్‌= భీముడు మొదలైనవారిని; మర్దింపన్‌= నుగ్గునుగ్గు చేయటం; చుల్కన= 
తేలిక; భవత్‌+తేజంబు= నీ పౌరుషాన్ని; రాజ్యంబున్‌= రాజ్యాన్ని; పాలింపన్‌+పూనిన= పరిపాలించటానికి తలపెట్టిన; ఏను= 
నేను; కల్గంగన్‌= ఉండగా; రిపుల్‌= శత్రువులు; జృంభింతురే?= విజృంభిస్తారా? (విజృంభించలేరని భావం); నా తెంపున్‌= నా 
సాహసాన్ని; పెంపును= పరాక్రమాతిశయాన్ని; చూడు= (ఇక) చూడు; అంచున్‌= అంటూ; కర్షుండు= కర్షుడు; మహా(మహత్‌)+ఉదీర్ల+ 
ఆకృతిన్‌= గొప్ప గర్వంతో కూడిన ఆకారంతో; పొల్ఫినన్‌= ప్రకాశించగా. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! భుజబలంతో అర్జునుని నేనొక్కడినే చంపగలను. తరువాత భీముడు మొదలైన 
వారిని మర్దించటం తేలికైన పని. నీ క్షాత్రతేజస్సు రాజ్యాన్ని పరిపాలించటానికి పూనుకొంటే, నేనుండగా ఈ 
శత్రువులు విజృంభిస్తారా? నా సాహసాన్ని, పరాక్రమాతిశయాన్ని చూడు, అంటూ కర్గుడు గొప్ప గర్వాన్ని ప్రదర్శిస్తూ, 
ప్రకాశిస్తూ ఉంటే (తరువాతి పద్యంతో అన్వయం). 


కృపాచార్యుండు గర్లు నుపాలంభించుట (సం. 7-133-12) 
వ. _ కనుంగొని గృపాచార్యుం డలంతి నవ్వుతో నతని కి ట్లనియె. 98 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కృపాచార్యుండు= కృపాచార్యుడు; అలంతి నవ్వుతోన్‌= మందహాసంతో; అతనికిన్‌= ఆ 
కర్గుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: కృపాచార్యుడు, చిరునవ్వునవ్వి కర్ణుడితో ఇట్లా పలికాడు: 


చ. 'అగు నగు! మేలు మేలు! మనుజాధిపుండున్‌ మహి యేలు మాటల 
న్మగ(టిమి యిమ్మెయిన్‌ నెఐపినం జెడు6 బాండుతనూజ కోటియుం 
దగు మును ఘోషయాత్రను బదంపడి గోగ్రహణంబునందు. బే 
రు గొనిన నీకు ని ట్లనుట క్రొవ్వులు దక్కుము; సాలు నిన్నియున్‌. 99 


ప్రతిపదార్థం: అగును+అగున్‌!= అవునవును!; మేలు మేలు!= మంచిది మంచిది! (పరిహాస గర్భిత వచనమిది); మనుజ+అధిపుండున్‌= 
దుర్యోధనుడు; మహి= ఈ భూమిని; ఏలు మాటలన్‌= పాలిస్తాడనే మాటలతో మాత్రం; మగంటిమి= పౌరుషాన్ని; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; నెజపినన్‌= చూపుతూ ఉంటే; పాండు తనూజకోటియున్‌= పాండవుల సమూహం; చెడున్‌!= నశిస్తుంది! (నశించక 
ఉంటుందా? అని ఎత్తిపొడుపు. నశించదని భావం.); మును= పూర్వం; ఘోషయా(త్రను= ఘోషయా(త్రా సమయంలో; పదంపడి= 
అటు తరువాత; గోగ్రహణంబునందున్‌= ఉత్తర గోగ్రహణ సమయంలో; పేరు+కొనిన నీకున్‌= పేరు(కీర్తి తెచ్చుకొన్న నీకు; 
ఇట్టు= ఈ విధంగా; అనుట= అనటం; తగున్‌!= యుక్తమే (ఇదికూడా ఎత్తిపొడుపు మాటయే - కర్షుడు ఘోషయా(త్రలో పారి 
పోయాడు - ఉత్తర గోగ్రహణంలో అర్జునుడిచే జయించబడ్డాడు); (క్రొవ్వులు= గర్యోక్తులు; తక్కుము= తగ్గించుకొనుము; ఇన్ని 
యున్‌= ఈ మాత్రం మాటలు; చాలున్‌= సరిపోతాయి. 


తాత్సర్యం: అవునౌను! మేలు మేలు! దుర్యోధనుడు భూమండలాన్ని పరిపాలిస్తాడనే ఈ పౌరుషవాక్యాలు పలికి 
నంత మాత్రాన పాండవులు నశిస్తారా? ఇదివరకు ఘోషయా(త్రలో, ఉత్తర గోగ్రహణంలో కూడా పేరు తెచ్చుకొన్న 
నీవు ఇట్లా మాట్లాడుట తగునా! ఈ పొగరుబోతుమాటలు కట్టిపెట్టుము. ఇంతవరకు మాట్లాడింది చాలు.” 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కర్షుడికి పాండవులను గెలిచేటంత సామర్థ్యం లేదు. ఇతడి మాటలు బూటకాలే. నమ్మదగినవి కావు - అని కృపుడు 
దుర్యోధనుడితో చెప్పక చెప్పినట్టయింది. ఈ కృపాచార్యుడి అభిప్రాయం ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది. 


వ. అని వెండియు. 100 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: ఈ విధంగా కర్లుడిని ఎత్తిపొడిచి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క నిన్నును బాండుతనూజుల । నెన్నండును బోర జూచి యెటు(గని వారిం 
గన్నట్లు పలుక నేటికి । నిన్ని సెనటి రజ్జు లనికి నివి దోడ్పడునే? 101 


ప్రతిపదార్హం: ఎన్నండును= ఏనాడుకూడా; నిన్నును= నిన్ను(కర్లుడిని); పోరన్‌= యుద్దంలో; చూచి+ఎయుంగని వారిన్‌= చూచినట్లే 
తెలియనివారిని; పాండుతనూజులన్‌= పాండవులను; కన్న+అట్టు= చూచినవిధంగా; పలుకన్‌= పలుకటానికి; ఇన్ని+చెనంటి 
రజ్ఞులు= ఇన్ని కుత్సితాలైన వ్యర్థప్రలాపాలు; ఏటికిన్‌?= ఎందుకు?; అనికిన్‌= యుద్దానికి; ఇవి= ఈ వ్యర్థప్రలాపాలు; 

జ వ్‌ [= ఠా (=) 
తోడ్పడును+ఏ?= తోడ్పడుతాయా? (తోడ్పడవని భావం). 


తాత్పర్యం: ఎన్నడూ నిన్నూ, పాండవులనూ యుద్ధంలో చూచి ఎరుగని వారిని చూచి మాట్లాడినట్లు మాట్లాడటం 
ఎందుకు? నీవు పలికిన ఇన్ని వ్యర్ణప్రలాపాలూ యుద్ధానికి తోడ్పడేవేనా? 


క.  క్రీడికి మును మన మందటు । నోడు టెటు(గు; దన్నలును ఘటోత్మచు(డు దగం 
దోడు పడ బంధునృపతులు. । గూడి నడవ మనకు గెలుపు గొన నెట్టు లగున్‌? 102 


ప్రతిపదార్థం: మును= పూర్వం; మనము+అందజును= మనమందరం; క్రీడికిన్‌= అర్జునునకు; ఓడుట= ఓడిపోవటం; 
ఎణుణగుదు= తెలిసినవాడవు (మనం జయించుట ఇంతవరకు జరుగలేదని భావం); (ఇప్పుడు ఆ అర్జునునకు); అన్నలును= 
ధర్మజ భీములు; ఘటోత్కచుండున్‌= ఘటోత్కచుడు; తగన్‌= తగినవిధంగా; తోడుపడన్‌= సహాయం చేస్తూ ఉండగా; బంధు 
నృపతులున్‌= బంధువులైన రాజులు కూడా; కూడి నడవన్‌= కూడుకొని తోడై నడువగా; మనకున్‌= నీకు నాకు మాత్రం కాదు 
మనందరికీ; గెలుపు+కొనన్‌= (వారితోపోరి యుద్దంలో) గెలుపు సాధించటానికి; ఎట్టులు= ఏ విధంగా; అగున్‌?= సాధ్యమవుతుంది? 
(సాధ్యంకాదని భావం). 


తాత్పర్యం: మనమందరం ఇదివరకు యుద్ధంలో అర్జునుడికి ఓడిపోవటం నీకు తెలుసు. ఇప్పుడు అర్జునుడొక్కడు 


కాడు, అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు, అంతేగాక బంధువులైన ఇతర రాజులు తోడుగా ఉండగా 
అతడిని గెలవటం ఎట్లా సాధ్యం అవుతుంది? 


చ. అనవుడుం గర్గుం డిట్టు లను 'నాడిన యంతయు. జేయ. జాలు బం 
టున కెటు లన్న నేమగు? గడుం బెలుచన్‌ మును మ్రైసికాదె వృ 
ష్టి నిగుడజశీయు నంబుదము సెల్లదు నీ పలు కింతవట్టు సై 
పన తగు నింక నేమనిన( బాజుండ! నాలుక గోయుదుం జుమీ! 103 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; కర్టుండు= కర్షుడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటాడు; ఆడిన+అంతయున్‌= 
చెప్పినదంతా కూడా; చేయన్‌+చాలు= చేయటానికి సమర్ధుడైన; బంటునకున్‌= వీరునకు; ఎటులు+అన్నన్‌= ఎట్టా అన్నాకూడా; 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 583 


ఏమి+అగున్‌= ఏమవుతుంది? (ఏమీ కాదని భావం) (ఎట్లాగూ చేస్తాడు కాబట్టి చేతకు ముందుకాని, చేసిన తరువాత కాని 
చెప్పటం ఒకటే - కావున నేను ముందుగా చెప్పటం తప్పుకాదు ఎట్లా+అంటే?); కడున్‌= మిక్కిలి; పెలుచన్‌= బిగ్గరగా; మును= 
మొదట; మోసికాదె!= గర్జన చేసిన తరువాతనే కదా!; అంబుదము= వర్షకాల మేఘం; వృష్టి(న్‌)= వానను (ఇక్కడ దృష్టి అనే 
ఉస్మానియా ప్రతిపాఠం కంటే “వృష్టి అనే ఈ బాలసరస్వతీ బుక్‌ డిపో మద్రాసు ప్రతి ప్రకృతానుకూలంగా ఉన్నది. కాబట్టి 
ఆ పాఠాన్నే (గ్రహించటం జరిగింది. శ్లో“శూరాగర్డంతి సతతం ప్రావృషీవ బలాహకాః అని మూల సంస్కృతం (158/25); 
నిగుడన్‌+చేయున్‌= వ్యాపింపచేస్తుంది (కావున); నీ పలుకు= నీ మాట (నీవు నన్ను ఆక్షేపించిన తీరు అని భావం); చెల్లదు= 
తగింది కాదు; ఇంతవట్టు= ఈ మాత్రం; సై(పనన్‌= సహించటమే (ఇప్పటివరకు నీ వాడిన మాటలు సహించటం అని భావం); 
తగున్‌= తగుతుంది; ఇంకన్‌= మళ్ళీ; ఏమి+అనినన్‌= ఏమైనా మాట్లాడితే; పాణు(డ!= ఓ బ్రాహ్మణుడా! (ఇంతవరకు బ్రాహ్మణు 
డనే గౌరవంతో క్షమించానని భావం); నాలుకన్‌= నాలుక (జిహ్వను); కోయుదున్‌+చుమీ!= కోస్తాను సుమా! (ఇకముందు 
ఇటువంటి మాటలు రాకుండా జాగ్రత్త! అనే కర్షుడి హెచ్చరిక ధ్వనిస్తూ ఉన్నది). 


తాత్పర్యం: అని అనగానే కర్టుడు చెప్పినదంతా చేసే సామర్థ్యమున్న వీరుడికి ఎట్టా చెప్పినా చెల్లుతుంది. వర్షాకాలం 
లోని మేఘం మొదట గర్జించేకదా తరువాత వర్షిస్తుంది. నీవన్నమాట చెల్లదు. ఓ బ్రాహ్మణుడా! నీవేదో అన్నావు 
పోనీ, ఇంతవరకు బ్రాహ్మణుడవనే గౌరవంతో సహించాను. ఇంక మరేదైనా మాట్లాడావంటే నీ నాలుకను కోసేస్తాను 
జాగ్రత్త! 

నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'ఆడిన యంతయు. జేయ జాలు బంటున కెటు లన్న నేనుగున్‌' అనే 'సామాన్య' వీరవృత్తాంతాన్ని 
మేఘరూప “విశేష వృత్తాంతంతో సమర్థించటం జరిగింది. కావున అర్జాంతరన్యాసాలంకారం. విశేషంతో సామాన్యాన్ని సమర్థించే 
ఈ అర్జాంతరన్యాసాలంకారంలో 'విశేషం' వైధర్మ్య్యంలో ఉన్నది. సామాన్య వీరవృత్తాంతంచేత ప్రస్తుత కర్లవృత్తాంతం ప్రతీయమాన 
మగుటచే కర్గుడు చేతకు ముందు తాను చేస్తా” నని చెప్పటంలో తప్పులేదనే విషయాన్ని మేఘవృత్తాంతంతో సమర్థించుకొనటం 
కొరకే సామాన్య వీరవృత్తాంతాన్ని ప్రస్తావించాడని తాత్పర్యం. 


వ. అని పలికి మజియును. 104 
ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; మణియును= మరల. 
తాత్సర్యం: ఇట్లా తాను బీరాలు పలుకటం సమర్థించుకొని మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ “నరు నద్దెసం గలవారిని । గురుబల ముబ్బు సెడ( బొగడి కొ కొటి గాంగన్‌ 
గురుని గురుతనయు మద్రే। శ్వరు నను నేమిటికి( గాని వారిం జేయన్‌.” 105 


ప్రతిపదార్థం: నరున్‌= అర్జునుడిని; ఆ+దెసన్‌+కలవారిని= ఆవైపున్నవారిని (పాండవపక్షంలోనివారిని); కురుబలము+ఉబ్బు= 
కౌరవసైన్యంలోని ఉత్సాహం; చెడన్‌= నశించేటట్టు; పొగడి= పొగడి; కొటకొట= కోపము; కాంగన్‌= పుట్టగా; గురునిన్‌= ద్రోణుడిని; 
గురుతనయున్‌= అశ్వత్థామను; మద్రేశ్యరున్‌= శల్యుడిని; ననున్‌= (కర్ణుడిని); కానివారిన్‌= అసమర్ధులనుగా; చేయన్‌+ఏమిటికిన్‌= 
చేయటమెందుకు? 


తాత్పర్యం: అర్జునుడిని, అర్జునుడి పక్షంలో ఉన్నవారిని పొగడి, కౌరవసైన్యంయొక్క ఉత్సాహాన్ని చెరిచి, కోపం 
కలిగేటట్టుగా, ఆచార్యుడిని, ఆచార్యపుత్రుడు అశ్వత్థామను, శల్యుడిని, నన్ను అసమర్జులను చేస్తున్నావు. ఎందుకు? 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని మామ బలుకు పలుకులు । విని యశ్వత్చామ క్రోధవివశుం డయి గ్ర 
క్కున వాలు వెటికికొని క । ర్డుని దెసకుం గవియ భూవరుం డెడ సొచ్చెన్‌. 106 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; మామన్‌= మామ అయిన కృపాచార్యుడి నుద్దేశించి; పలుకు పలుకులు= పలికే మాటలు; 
విని= విన్నవాడై; అశ్వత్హామ= కృపుడి సోదరి కుమారుడు; (క్రోధ వివశుండు+అయి= కోపంతో తనను తాను నిగ్రహించుకొనలేని 
వాడయి; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; వాలు= ఖడ్లాన్ని; పెటికికొని= దూసికొని; కర్షుని దెసకున్‌= కర్టుడి వైపునకు; కవియన్‌= ఉరుకగా; 
భూవరుండు= దుర్యోధనుడు; ఎడ+చొచ్చెన్‌= అడ్డగించాడు. 

తాత్పర్యం: ఇట్టా తన మామయైన కృపాచార్యులతో కర్ణుడు మాట్లాడటం విని, అశృత్తామ కోపం పట్టలేక వెంటనే 
కత్తి దూసి కర్టుడిపైకి ఉరుకుతూ ఉంటే, దుర్యోధనుడు అతడిని అడ్డగించాడు. 


ఆ. నృపతితోడ( గూడి కృపు(డును నెడ సొచ్చె । వార లతనిం బట్టి “వలదు రోష 

ముడుగ వలయు" ననిన నుగ్రత నాతడు । పెన(గం గర్జు డిట్టు లనియెం గనలి. 107 
ప్రతిపదార్థం: నృపతి తోడన్‌+కూడి= దుర్యోధనుడితో కూడుకొని; కృపుండునున్‌= కృపాచార్యుడు కూడా; ఎడ+చొచ్చెన్‌= 
అడ్డువచ్చాడు; వారలు= ఆ దుర్యోధన కృపులు; ఆతనిన్‌= ఆ అశ్వత్థామను; పట్టి= (పోకుండా) పట్టుకొని; రోషము= కోపం; 
ఉడుగవలయున్‌= మానాలి; అనినన్‌= అని అంటూ ఉంటే; ఆతండు= ఆ అశ్వత్థామ; ఉగ్రతన్‌= (క్రోధంతో; పెనంగన్‌= (తప్పుకొని 
పోవటానికి) పెనగులాడుతూ ఉండగా; కర్షుండు; కనలి= మండిపడి; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడితోపాటు కృపాచార్యుడు కూడా వచ్చి అడ్డుపడి కోపం పనికిరాదని కోపాన్ని విడువుమని 
చెప్పినా అశ్వత్థామ వినకుండా, కోపోద్రిక్తుడై పెనగులాడుతుంటే, కర్షుడు కోపంతో ఇట్టా అన్నాడు. 


క “విడు విడు మాతం డిమ్మెయి । నడిచిపడంగ నేల పట్టె దవనీశ్వర! నీ 
వుడిపెడు తెజింగున నా బిరు । దుడుగునె నా చేయిదా(కి యుడిగిన భంగిన్‌? 108 


ప్రతిపదార్థం: అవనీశ్యర!= ఓ రాజా! (దుర్యోధనా!); విడు విడుము= (ఆ అశ్వత్థామను) విడిచివేయండి; ఆతండు= ఆ అశ్వత్తామ; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; అడిచి పడంగన్‌= మిడిసిపడుతూ ఉంటే; ఏల పట్టెదు?= ఎందుకు పట్టుతావు?; ఆ బిరుదు= 
ఆ శూరుడు; నా చేయి= నా చేతిదెబ్బ; తాంకి= తగిలి; ఉడిగిన భంగిన్‌= నశించే విధంగా; నీవు= దుర్యోధనుడు; ఉడిపెడి 
తెజంగునన్‌= మాన్సే పద్ధతితో; ఉడుగునె?= నశిస్తాడా? (నశించడని భావం). 


తాత్పర్యం: ల దుర్యోధనా! ఆ అశ్వత్చామ అంతగా మిడిసిపడుతూ ఉంటే ఆపటమెందుకు? వదలుము! వదలుము! 
నా చేతిదెబ్బ తగిలి ఆగినట్టుగ నీవు ఆపే పద్దతిలో ఈ వీరుడు ఆగుతాడా? 


క అనుడు( గృపాచార్యుం డి । జ్ఞన పతికిం గా6గ నేను సైరించిన నే 
మని పలికితేని నీకుం । జనియెం; బొ మ్మింక వలదు సంభ్రమ మనియెన్‌. 109 


ప్రతిపదార్థం: అనుడున్‌= ఇట్టా పలుకగానే; కృపాచార్యుండు= అశ్వత్తామ మేనమామ; ఈ+జనపతికిన్‌+కాంగన్‌= ఈ రాజుకు 
కాబట్టి (ఈ దుర్యోధనుడి ప్రయోజనార్థమై); ఏను= నేను; సైరించినన్‌= సహిస్తూ ఉంటే; ఏమి+అని= ఏ మాట (ఏదో అని భావం. 
ఏ మాట మాట్లాడినా దాని మంచి చెడులలో వివక్ష లేదనే అర్థాన్ని “అని” ఏమి అనే పదంతో చేరి సూచిస్తూ ఉండటం లోకవ్యవహారం); 
పలికితి(వి)+ఏనిన్‌= మాట్లాడినా కూడా; నీకున్‌= (కర్ణుడికి); చనియెన్‌= చెల్లింది; పొమ్ము= నిశ్చయం; ఇంక= ఇక; సంభ్రమము= 
సంక్షోభం; వలదు= వద్దు; అనియెన్‌= అని పలికాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 585 


తాత్సర్యం: అనిన వెంటనే కర్టుడితో కృపాచార్యుడు “ఈ రాజును చూచి నిన్ను క్షమించాను కాబట్టి నీ వేమి 
మాట్లాడినా చెల్లింది. ఇంక అలజడి వద్దు, పొమ్ము! అని అన్నాడు. 


వ. అప్పు డక్కురుపతి గురుపుత్రు నుద్దేశించి. 110 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; ఆ+కురుపతి= ఆ కురురాజు దుర్యోధనుడు; గురుపుత్రున్‌= ఆచార్యపుత్రుడైన 
అశృత్తామను; ఉద్దేశించి= గురించి. 
థ డై 


తాత్సర్యం: ఆ సందర్భంలో ఆచార్య కుమారుడయిన అశృత్తామతో దుర్యోధనుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క 'గురు(డును నీవును మద్రే। శ్వరుండును గర్టుండు గృపుండు సౌబలుండు ననున్‌ 
ధర యేలింప(గ నున్నా । రరు; మీకుం దగునె సంగరములోC గలంగన్‌. 111 


ప్రతిపదార్థం: గురుండును= ఆచార్యుడు (ద్రోణుడు); నీవును= (అశృత్థామ); మద్రేశ్చరుండును= మద్రదేశాధిపతి(శల్యుడు); 
కర్షుండున్‌= కర్గుడు; కృపుండు= కృపాచార్యుడు; సౌబలు(డు= శకుని; (మీరందరు) ననున్‌= నన్ను; ధర= భూమి; ఏలింపంగన్‌+ 
ఉన్నారరు= పాలింపజేయటానికున్నారు; సంగరములోన్‌= యుద్దంలో; కలంగన్‌= కలవరపడటానికి; మీకున్‌= మీకందరికీ; తగునె? 
= తగుతుందా? 


తాత్సర్యం: 'ఓ అశ్వత్థామా! ఆచార్యుడు మీ తండ్రి, ఆచార్యపుత్రుడవు నీవు, శల్యుడు, కర్టుడు, కృపాచార్యుడు, 
మా మామ శకుని, మీరందరూ నాతో ఈ భూమండలాన్ని పరిపాలింపజేయటానికే ఉన్నారు. మీరు కలహించుకొని 
యుద్దంలో సంక్షోభం సృష్టించటం మీకు తగుతుందా? 


క. క్షమియింపు' మనుడు నత. డురు | శమ మొందిన. గర్జుండుం బ్రశాంతుం డై వి 
క్రనుకేలి సలుపఈ బ్రతిసై । న్యము దెస మొగమయ్యెం బటుగుణధ్వని సెల6గన్‌. 112 


ప్రతిపదార్థం: క్షమియింపుము= క్షమించుము; అనుడున్‌= అనగానే; అతండు= ఆ అశ్వత్థామ; ఉరుశమము= శాంతిని; ఒందినన్‌= 
పొందగా (శాంతించగానే అని భావం); కర్గుడున్‌= కర్గుడు కూడా; ప్రశాంతుండు+ఐ= శాంతించినవాడై; విక్రమకేలి+చలుపన్‌= 
పరా(క్రమ (క్రీడ: చేయటానికి (అవలీలగా పరాక్రమించటానికి అని భావం); పటుగుణధ్వని= బిగువైన అల్లైత్రాటి టంకారధ్వని; 
చెలంగన్‌= చెలరేగుతూ ఉండగా; (ప్రతిసైన్యముదెస మొగము+అయ్యెన్‌= శత్రుసైన్యాభిముఖుడయ్యాడు. 

తాత్పర్యం: కర్టుడిని క్షమించండి” అని అనగానే దుర్యోధనుడి మాట (ప్రకారం అశ్యత్తామ శాంతించాడు. కర్టుడు 
కూడా శాంతించి, ఇక ధనుష్టంకారం చేస్తూ యుద్దం చేయటానికి శత్రు సైన్యాభిముఖుడయ్యాడు. 


విశేషం: ఉస్మానియా (ప్రతి ఆదరించిన 'ఉరుశమ' అనే పాఠమే అనుగుణంగా ఉండటంచేత అదే (గ్రహించబడింది. 


వ. ఇట్లు గడంగినం బ్రత్యర్థి పార్టివు లయ్యోధవరు నాలోకించి “పాండవులకు బాటిల్లిన యనర్భంబుల కెల్లను 
మూలంబు వీ(డ కా(డె!, వీనిం బొదువు(డు, పోనీకుండు, పడవైవుం' డనుచు దలపడిన నా సూతసూనుండు 
నిజనామాంకితంబులగు నారాచంబుల నన్నరపతులంగరుల నరులందురంగంబుల నరదంబుల రూపుమాపి 
యేపున6 దదీయాంగంబులు రుధిరంబున మునుంగునట్లు సేసినం జూచి సవ్యసాచి సాయకజాలంబులు 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిగిడించుచుం గవిసిన నతండు మూండు మార్గణంబులు దన తనువునం జొనుపుటయుం గినిసి యక్కిరీటి 
ముప్పది శరంబుల నొప్పించి భుజ శిఖరంబున బలు నారసంబులు నా(టించినం జేతి విల్లు వడియెం; బడుటకు. 
దలంకక యక్షర్ణుం డాక్షణంబ విల్లు పుచ్చుకొని వివ్వచ్చుండు వెడంగుపడునట్టి వేగంబున వివిధ విశిఖంబులు 
నిగిడించిన. 113 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కడంగినన్‌= తలపడుతూ ఉండగా; ప్రత్యర్థి పార్టివులు= శత్రురాజులు; ఆ+యోధవరులన్‌= 
ఆ వీరశ్రేష్టులను; ఆలోకించి= చూచి; పాండవులకున్‌= మన ధర్మరాజాది పాండవులకు; పాటిల్లిన= కలిగినటువంటి; అనర్థంబుల 
కున్‌+ఎల్లను= అనర్జాలన్నింటికి; మూలంబు= కారణం; వీ(డు+అ= వీడే (ఈ కర్టుడే); కాడు+ఎ?= కాడా?; వీనిన్‌= ఈ కర్గుడిని; 
పొదువు(డు= క్రమ్మండి; పోనీకుండు= తప్పించుకొనిపోకుండా చూడండి; పడవైవుండు= (కొట్టి క్రింద) పడవేయండి; అనుచున్‌= 
అంటూ; తలపడినన్‌= యుద్దానికి సిద్దపడగా; ఆ సూత సూను(డు= ఆ సూతపు(త్రుడు కర్గుడు; నిజనామ+అంకితంబులు+అగు= 
తన పేరు ముద్రించబడి ఉన్నటువంటి; నారాచంబులన్‌= బాణాలతో; ఆ+నరపతులన్‌= ఆ శత్రురాజులను; కరులన్‌= ఏనుగు 
లను; నరులన్‌= సైనికులను; తురంగంబులన్‌= గుర్రాలను; అరదంబులన్‌= రథాలను; రూపుమాపి= నశింపజేసి; ఏపునన్‌= 
అధికంగా; తదీయ+అంగంబులు= ఆ చతురంగబలాల శరీరాలు; రుధిరంబునన్‌= రక్తంలో; మునుంగునట్టు= మునిగిపోయేటట్టు; 
చేసినన్‌= చేయగా; చూచి= గమనించి; సవ్యసాచి= అర్జునుడు; సాయకజాలంబులు= బాణాలసమూహాలు; నిగిడించుచున్‌= 
(ప్రయోగిస్తూ; కవిసినన్‌= ఎదుర్కొనగా; అతండు= ఆ కర్షుడు; మూండు మార్గణంబులు= మూడు బాణాలను; తన తనువునన్‌= 
తన శరీరంలో; చొనుపుటయున్‌= (క్రుచ్చుకొనేటట్లు వేయగా; కినిసి= కోపించి; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; ముప్పది శరంబులన్‌= 
ముప్పై బాణాలతో; నొప్పించి= నొప్పి కలిగేటట్టు కొట్టి; భుజ శిఖరంబునన్‌= భుజ శిరస్సుపై; బలు నారసంబులు= దృఢములైన 
బాణాలు; నాటించినన్‌= (క్రుచ్చుకొనేటట్టు చేయగా; చేతివిల్లు= చేతిలో ఉన్న ధనుస్సు; పడియెన్‌= క్రిందపడ్డది; పడుటకున్‌= 
పడినందుకు; తలంకక= బాధపడక; ఆ+కర్లుండు; ఆ క్షణంబు+అ= వెంటనే; విల్లు= ధనుస్సును; పుచ్చుకొని= తీసికొని;వివ్వచ్చుండు= 
బీభత్సుడు - అర్జునుడు (కూడా); వెడంగు పడునట్టి= ఆశ్చర్యపడేటటువంటి; వేగంబునన్‌= వేగంతో; వివిధ విశిఖంబులు = 


పలురకాలైన బాణాలు; నిగిడించినన్‌= వ్యాపింపజేస్తూ ఉండగా. 


తాత్సర్యం: ఇట్లా కర్లుడు యుద్దోన్ముఖుడై వస్తూ ఉండగా శత్రురాజులు అతడిని చూచి (అనగా పాండవపక్షీయులైన 
వారు). 'మన పాండవులకు ఇన్ని అనర్థాలు కలిగాయంటే అన్నింటికీ వీడే కారణం. ఇంకా చూస్తారేమి? వీనిని 
ఆ(క్రమించండి. పారిపోనీకండి, పడగొట్టండి” అని పలుకుతూ కర్గుడితో యుద్దానికి తలపడ్డారు. కర్టుడు ఆ 
శత్రురాజులను, చతురంగబలాలను తనపేరు చెక్కబడిన బాణాలతో గాయపరిచి నెత్తుటితో వారి శరీరాలు 
మునిగేటట్టు చేశాడు. అది చూచిన సవ్యసాచి అనేక బాణాలు ప్రయోగిస్తూ కర్గుడిని ఎదుర్కొన్నాడు. కరుడు 
అర్జునుడిని మూడుబాణాలతో కొట్టగా అర్జునుడు కర్గుడిని ముప్పైబాణాలతో నొప్పించటమే గాక అతడి భుజం 
కొసన బలువైన బాణాలు నాటాడు. దానితో ఆ కర్టుడి చేతివిల్లు (క్రిందికి జారిపడింది. అందుకు కర్షుడు కలత 
చెందక వెంటనే వేరొకవిల్లు పుచ్చుకొని అర్జునుడికి ఆశ్చర్యం కలిగేవిధంగా వివిధ బాణాలను (ప్రయోగించగా 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: బీభత్సుడు అనే పదానికి తెలుగులో వివ్వచ్చుడు అనే పదం (వికృతి) - యుద్దరంగాన్ని శత్రుసైన్య రక్తమాంసాదులచేత 
బీభత్సంగా చేసేవాడు కాబట్టి అర్జునుడికి ఆ పేరు. అట్టి అర్జునుడే కర్టుడి బాణవేగం చూచి ఆశ్చర్యపడ్డాడంటే ఇక కర్గుడి ఇప్పటి 

ల (2) ల యి దం 
యుద్దం తీరు అనన్యాదృశం అనే భావం వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి 'వివృచ్చుడు” అనే పదం ఇక్కడ సార్థకం. ఇది పదద్యోత 
వస్తుధ్వని. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 587 


మ. కడక నెట్టనిచెల్వు( దాల్ప నత. డుగ్రస్పూర్తి విల్‌ ద్రుంచి యె 

క్కుడు వేగంబున సూతుమస్తకముతోం గూడం దురంగాంగముల్‌ 

గడికండంబులు సేసి యా రధికుమై గాండంగ. బెక్కమ్ము లే 

యుడు నొవ్వారిన( బాతి యెక్కెం గృపుతే రుర్వీశ! నిర్లజ్ఞు డై. 114 
ప్రతిపదార్థం: ఉర్సీశ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! కడకన్ను= కనుకొలుకు; ఎట్టని చెల్వున్‌= ఎరుపువన్న అందాన్ని; తాల్పన్‌= 
పొందగా; అతండు= ఆ అర్జునుడు; ఉగ్రస్సూర్తిన్‌= భయంకరమైన స్ఫురణతో, అనగా చూచేవారికి భయం గొలిపే ఆకారంతో; 
విల్‌= విల్లును; (త్రుంచి= తెగగొట్టి; ఎక్కుడు వేగంబునన్‌= మిక్కిలి వేగంతో; సూతుమస్తకముతోన్‌+కూడన్‌= సారథి 
శిరస్సుతోపాటు; తురంగ+అంగముల్‌= అశ్యాల శరీరాలను; కడికండంబులు+చేసి= ముక్కలు ముక్కలుగా చేసి; ఆ రథికుమైన్‌= 
ఆ రథికుడి అనగా కర్గుడి శరీరాన; కాండంగన్‌= నాటుకొనే విధంగా; పెక్కు+అమ్ములు= వివిధ బాణాలను; ఏయుడున్‌= వేయగానే; 
నొవ్వు+ఆరినన్‌= నొప్పి నిండగా - నొప్పి మిక్కిలి కలుగగా అని భావం; పాణి= పారిపోయి; (కర్ణుడు) నిర్లజ్జుండు+ఐ= సిగ్గులేని 
వాడై; కృపుతేరు= కృపాచార్యుడి రథాన్ని; ఎక్కెన్‌= ఎక్కాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి కనుకొలకు అతి క్రోధంతో ఎ(ర్రబారగా, భయంకరమైన తేజస్సుతో 
మిక్కిలి వేగంగా కర్షుడి ధనుస్సును త్రుంచివేశాడు. సారథి శిరస్సుతోపాటు గుర్రాల శరీరాలను తుత్తునియలుగా 
చేసి, ఆ కర్టుడి శరీరాన్ని బాణాలతో నింపివేశాడు. కరుడు ఆ బాణఘాతాల నొప్పికి ఆగలేక పారిపోయి, సిగ్గు 
విడిచి కృపుడి రథంపైకి ఎక్కినాడు. (తాను కృపాచార్యులను ఇంతకుముందు అనరాని మాటలన్నాడు. ఆలాంటి 
కృపాచార్యుడి రథంపైకి ఎక్కుతున్నాననే సిగ్గుకూడా కర్టుడికి అప్పుడు లేకుండా పోయింది.) 


వే: ఇవ్విధంబున రాధేయుం డోడి పాతిన నీడంబోవు మన సైనికులం గనుంగొని కురువిభుండు. 115 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; రాధేయుండు= కరుడు; ఓడి= పరాజయాన్ని పొంది; పాజినన్‌= పారిపోగా; 
ఈడంబోవు= వెనుదిరిగిపోతున్న; మన సైనికులన్‌= మన సైనికులను; కనుంగొని= చూచి; కురువిభుండు= దుర్యోధనుడు. 


తాత్సర్యం: ఇట్లా కర్షుడు పరాభూతుడై పారిపోగానే మన సైనికులు కూడా వెనుదిరిగిపోవటాన్ని గమనించి 
దుర్యోధనుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క.  'నిలువు(డు; వెజపేటికి నే(। గలుగంగ? గాండీవి( దక్కు. గల పాండవులన్‌ 

గెలిచెద నిదె చూడు(డు నా । యలవు( జలము ననుచు నడచె నన్నరుమీందన్‌. 116 
ప్రతిపదార్థం: నిలువుండు= (పారిపోక) నిలవండి; నేన్‌= నేను; కలుగ(గన్‌= ఉండగా; వెణపు= భయం; ఏటికిన్‌?= ఎందుకు?; 
గాండీవిన్‌= గాండీవ ధనుర్దారి అయిన అర్జునుడిని; తక్కున్‌+కల= మిగిలిన; పాండవులన్‌= పాండవులను; గెలిచెదన్‌= గెలుస్తాను; 
ఇదె= ఇదిగో; నా+అలవున్‌= నా సామర్ధ్యాన్ని; చలమున్‌= పట్టుదలను; చూడు(డు= చూడండి; అనుచున్‌= అని అంటూ; 
ఆ+నరుమీ(దన్‌= ఆ అర్జునుడిపైకి; నడచెన్‌= (యుద్దానికి) వెళ్ళాడు. 
తాత్సర్యం: 'ఓ సైనికులారా! పారిపోకండి. నిలువండి. నేనున్నాను కదా! భయమెందుకు? ఆ అర్జునుడినీ, తక్కిన 
పాండవులనూ గెలుస్తాను. ఇదిగో! నా శక్తి నా పట్టుదల చూతురుగాని' అని పలుకుతూ ఆ అర్జునుడిపైకి యుద్దానికి 
వెళ్ళాడు. 


వ. అప్పుడు కృపాచార్యుం డాచార్యనందనున కి ట్లనియె. 117 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కృపాచార్యుండు= కృపాచార్యుడు; ఆచార్యనందనునకున్‌= అశ్యత్తామతో; ఇట్లు= 
9 థ యా! 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు యుద్దానికి వెళ్ళటం గమనించిన కృపాచార్యుడు అశ్వత్థామను చూచి ఇట్లా అన్నాడు: 


చ. 'శలభము వహ్నామీ(ద( జను చందము గాదె! నృపాలు€ డర్దునుం 
దలపడ( బోక; యాతని శితప్రదరంబుల బారి కగ్గ మై 
యెలసిన( గావంగా వశమె? యీతని నీవును నేను నుండి మొ 
కృలమున( బోవనీ(; దగదు గ్రమ్మన నెయ్డుము నిల్పు మవ్విభున్‌.' 118 


ప్రతిపదార్థం: నృపాలు(డు= దుర్యోధనుడు; అర్జునున్‌= అర్జునుడిని; తలపడన్‌+పోక= ఎదుర్కొనటానికి వెళ్ళటం; శలభము= 
మిడుత; వహ్నిమీ(దన్‌= అగ్ని పైకి; చనుచందము= వెళ్ళేవిధం; కాదె?= కాదా? (అవుతుందని భావం) శలభం (మిడుత) దీపపు 
శిఖను చూచి పండుగా (భ్రమించి దానిని పట్టుకొనటానికి వెళ్ళి ఆ అన్నిలో పడి చస్తుంది. కాబట్టి దుర్యోధనుడు అర్జునుడిని 
జయిస్తానని వెళ్ళటం శలభం మంటపైకి వెళ్ళటం వంటిదే అవుతుందని భావం; ఆతని శితప్రదరంబుల బారిన్‌= ఆ యర్షునుడి 
తీక్షణములైన బాణాల గురికి; అగ్గము+ఐ= అధీనమై; ఎలసినన్‌= (అర్జునుడికి) వశమైన ఎడల; ఈతనిన్‌= ఈ దుర్యోధనుడిని; 
నీవును= (అశ్వత్థామ); నేనున్‌= (కృపాచార్యుడు); ఉండి= ఉండి కూడా; (ఆ దుర్యోధనుడికి రక్షణగా నిలిచి కూడా అని భావం); 
కావ(గాన్‌= కాపాడటానికి; వశమె?= వశమవుతుందా? కాదని భావం. (కాబట్టి) నీవును, నేనును ఉండి కూడా; ఈతని; మొక్కల 
మునన్‌= పౌరుషానికి; పోవన్‌+-ఈన్‌+తగదు= పోనీయటం యుక్తంకాదు; (క్రమ్మనన్‌= శీఘ్రంగా; ఎయ్టుము= వెంబడిం చుము; 
ఆ+విభున్‌= ఆ దుర్యోధనుడిని; నిల్పుము= ఆపుము. 


తాత్పర్యం: దుర్యోధనుడు అర్జునుడితో తలపడటానికి వెళ్ళటమంటే మిడుత నిప్పుమీదికి వెళ్ళటంవంటిదే కదా! 


నీవు, నేను ఉన్నా దుర్యోధనుడు అర్జునుడి వాడిబాణాల బారినపడి చిక్కుకొంటే, ఇతడిని కాపాడటం సాధ్యమా? 
ఇతడిని పౌరుషంతో వెళ్ళనీయటం తగదు. వెంటనే అతడిని వెంబడించి ఆపుము. 


విశేషం: ఈతని “నీవును నేను నుండి” అనే వాక్యం దేహలీదత్త దీపన్యాయంగా వెనకవాక్యంలో ముందువాక్యంలో కూడా 
అన్వయిస్తుంది. కాబట్టి నీవు నేను ఉండి కూడా ఈతడిని కావగా వశమె? అని, నీవూ నేనూ ఉండగా ఈతడిని స్వయంగా 
యుద్దానికి వెళ్ళనివ్వటం యుక్తం కాదు అని అభిప్రాయం ఏర్పడుతుంది. 
క అనుటయు గురునందను( డ । మ్మనుజాధిపు నెయిది 'యేను మాన్లెద బీ 

భత్సుని కడంక; యేమి మూండిన6 । జనియెదు తల కడచి సాహసక్రియ? ననుడున్‌. 119 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; గురునందను(డు= అశ్వత్థామ; ఆ+మనుజాధిపున్‌= ఆ రాజును (దుర్యోధనుడి); ఎయిది= 
వెంబడించి; (దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు); ఏను= నేను; బీభత్సుని కడంక= అర్జునుడి విజృంభణాన్ని; మాన్ఫెదన్‌= అరికడతాను; 
ఏమి= ఏ అనర్థం; మూండినన్‌= వాటిల్లగా; తలకడచి= అతిక్రమించి; సాహసక్రియన్‌= సాహసకార్యానికి; చనియెదు?= వెళ్ళుతావు?; 
అనుడున్‌= అనగానే. 


తాత్సర్యం: ఈ విధంగా కృపాచార్యుడు పలుకగానే అశ్చత్భామ దుర్యోధనుడిని అడ్డగించి ఇట్లా అన్నాడు: 'నేను 
ఆ అర్జునుడి విజ్బంభణాన్ని అణచివేస్తాను. ఏ కీడు కలిగిందని నీవు అతిక్రమించి సాహసంతో వెళ్ళుతున్నావు 


అని అనగా. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 589 


ఆ. _'గురు(డు పాండవులకు. గూర్చు; నీవును దానిని । నెజింగి బవరమున నుపేక్ష సేయు; 

దిది మదీయ భాగ్యహీనత గాక నీ । వేచితేని నెవ్వ రెదురు సెపుమ! 120 
ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు (ద్రోణుడు); పాండవులకున్‌= ధర్మరాజాదులకు; కూర్చున్‌= ప్రియాన్ని చేస్తాడు; నీవును= 
నీవుకూడా; దానిన్‌= ఆ విషయాన్ని; ఎటింగి= తెలిసికొని; బవరమునన్‌= యుద్దంలో; ఉపేక్ష= అశ్రద్ద; చేయుదు(వు)= చేస్తావు; 
ఇది= నీవట్టా చేయటం; మదీయ భాగ్యహీనత= నా దురదృష్టం; కాక= అలాకాకుండా (ఉపేక్ష చేయక అని భావం); నీవు+ 
ఏచితి(వి+ఏనిన్‌= నీవు విజృంభిస్తే; ఎవ్వరు+ఎదురు?= ఎవ్వరు ఎదురుగా నిలుస్తారు? (నిన్ను ఎదిరించి పోరాడే వీరు లెవ్వరూ 
లేరని భావం); చెపుమ!= చెప్పుమా! 
తాత్సర్యం: (ద్రోణాచార్యులకు పాండవులంటే ఇష్టం. అది తెలిసి నీవు కూడ యుద్దంలో అ(శ్రద్ద చూపుతావు. 
అట్టా నీవు ఉపేక్షించటం నా దురదృష్టం. ఒకవేళ నీవు ఉపేక్ష చేయక (శ్రద్దగా శక్తినంతా ధారపోసి యుద్దంలో 
విజృంభిస్తే, నీ కెదురుగా యుద్దంచేసే వీరులెవరైనా ఉన్నారా? నీవే చెప్పుము. 
క. పలువురు బంధులు నాకై | పొలిసిరి; మీరింక బాండుపుత్రుల దెస రా 

వలవదు; పాంచాలాదుల । వలన నిలిచి గెలువు డేను వారల. దీర్లున్‌.' 121 
ప్రతిపదార్థం: పలువురు= అనేకులైన; బంధులు= బంధువులు; నాకై= నాకొరకు; పొలసిరి= మరణించారు; ఇంకన్‌= మరి; 
మీరు= నీవు, మీవారు; పాండుపుత్రుల దెస(న్‌)= పాండవులవైపునకు; రావలవదు= రావద్దు; పాంచాల+ఆదులవలనన్‌= 
(ద్రుపదరాజు మొదలైనవారు ఉన్నదిక్కుగా; నిలిచి= ఉండి; గెలువుండు= గెలువండి; ఏను= నేను; వారలన్‌= ఆ పాండవులను; 
తీర్తున్‌= నశింపజేస్తాను. 
తాత్సర్యం: ఎంతోమంది బంధువులు నాకొరకు పోరాడి నశించారు. మీరికమీద పాండవులవైపునకు రావద్దు. 
ద్రుపదరాజు మొదలగు వారితో యుద్దంచేసి గెలువండి. నేను పాండవులతో యుద్దం చేస్తాను. వారినిసంహరిస్తాను.” 


వ. అనిన విని యశ్వత్చామ భూమీశ్వరున కిట్లనియె: 122 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని; అశృత్తామ= అశృత్థామ; భూమీ శ్యరునకున్‌= రాజునకు (దుర్యోధనుడితో); ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు అట్లా పలుకగా విని, అశ్వత్థామ అతనితో ఈ విధంగా అన్నాడు: 
క గురునకు నాకును బాండవు | లరయ(గ( గూరిమికి( బాత్ర మగుదుర యైనన్‌ 

దురమున( జుట్టజికంబను । గరు సిడికొను టేల కలుగు? గౌరవనాథా! 123 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ఓ కురురాజా దుర్యోధనా!; గురునకున్‌= ద్రోణాచార్యులకు; నాకును= (అశృత్తామకు); అరయంగన్‌= 
విచారిస్తే; పాండవులు= ధర్మరాజాదులు; కూరిమికిన్‌= (ప్రేమకు; పాత్రము+అగుదురు+అ= తగినవారే; ఐనన్‌= అయినాకూడా; 
దురమునన్‌= యుద్దంలో; చుట్టణీకంబు+అను= బంధుత్వమనే; గరుసు= మర్యాద; ఇడికొనుట= ఇచ్చికొనటం; ఏల= ఎట్టు; 
కలుగున్‌?= కలుగుతుంది? 

తాత్సర్యం: ఓ దుర్యోధనా! ద్రోణాచార్యుడికీ, నాకూ పాండవులు ఇష్టులే. అయినా యుద్దంలో బంధుత్వాలు 
లెక్కకేల వస్తాయి? 


ఉ.  పెక్కురణంబులం గనియు. బెద్దయు నమ్మవు నన్ను మద్ద్గురుం 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


దక్కినవారు మేము విను దాంపము ప్రాణము లోపినట్లు పే 
రుక్కున6 బోర దైవగతి యున్నటు లుండెడు€ గాక; పాండవుల్‌ 
మిక్కిలివారు నీ తలంపు । మే గెలువన్‌ వశమే మహీశ్వరా! 124 


ప్రతిపదార్థం: ఓ మహీశ్వరా!= ఓ రాజా!; పెక్కురణంబులన్‌= అనేక యుద్దాలను; కనియున్‌= చూచికూడా; పెద్దయున్‌= పెద్దగా; 
నన్నున్‌ (అశ్వత్హామను); మద్దురున్‌= నా తండ్రి ద్రోణాచార్యులను; నమ్మవు= నమ్మటం లేదు; తక్కినవారున్‌= మిగిలినవారును; 
మేమున్‌= మేమును; ప్రాణములు= ప్రాణాలు; దాషము= దాచుకొనేవారం కాము; విను= వినుము; ఓపినట్టు= చేతనయినంతవరకు; 
పేరు+ఉక్కునన్‌= మిక్కిలి పౌరుషంతో; పోరన్‌= యుద్దంచేయగా; దైవగతి= దైవం పోకడ; ఉన్నటులు= ఉండే తీరుగా; 
ఉండెడున్‌+కాక= ఉండనీ (దైవం తలచినట్లే జరిగేదేదో జరుగనీ, మా ప్రయత్నలోపం మాత్రం లేదని భావం); (ఎందుకనగా) 
పాండవుల్‌= పాండవులు; మిక్కిలివారు= అధికులు; నీ తలయపు= నీ అభిప్రాయం; మే= (ప్రకారం; గెలువన్‌ వశమే?= గెలుపు 
సాధ్యమవుతుందా? (సాధ్యం కాదని భావం) 


తాత్సర్యం: 'ఓ రాజా! ఎన్నో యుద్దాలలో నన్ను, మా తండ్రిని (ద్రోణాచార్యులను వి(క్రమిస్తూ ఉంటే చూచి కూడా 
నీవు అంతగా నమ్మటం లేదు. మేముకాని, ఇతరులుకాని ప్రాణాలు దాచుకొని యుద్దం చేసేవారం కాము. (శ్రద్దగా 
విను. మాకు సాధ్యమయినంతవరకు మహాపౌరుషంతో యుద్ధం చేస్తాం. ఆపై దైవం ఏం తలిస్తే అట్టా జరుగుతుంది. 
పాండవులు మిక్కిలి బలపరా(క్రమశాలులు. నీ అభిప్రాయం (ప్రకారం వారిని మేము జయించటం సాధ్యమను 
కొంటున్నావా? 


వ. మా కిరువురకుం దోడు కృప కర్ణ కృతవర్మ మద్రపతులు గల రెట్లును బాండవ సైన్యంబు సమయింతు; 
౪ ల "కత్రి న్‌ గ (జ 
మూటిడు' మని వెండియు. 125 

ప్రతిపదార్థం: మాకున్‌+ఇరువురకున్‌= మా ఇద్దరికి; తోడు= సహాయంగా; కృప-కర్ల-కృతవర్మ-మ।ద్రపతులు= కృపాచార్యులు, 
కర్గుడు, కృతవర్మ, శల్యుడు, కలరు= ఉన్నారు; ఎట్టును= ఏ విధంగానైనా; పాండవ సైన్యంబు= పాండవుల సైన్యాన్ని; 
సమయింతుము= నశింపజేస్తాము; ఊజడుము= ఊరడిల్లండి; అని= ఇలా పలికి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్పర్యం: మా ఇద్దరికి తోడుగా కృపాచార్యులు, కర్షుడు, కృతవర్మ, మద్రదేశాధిపతి శల్యుడు ఉన్నారు. పాండవ 
సైన్యాన్ని ఎలాగయినా నశింపజేస్తాము. మీరు శాంతించండి” అని పలికి మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “మమ్మకాదు నీ వెవ్వరి నమ్మ; వెట్లు । నమ్మకున్నను నే మగు? నరవరేణ్య! 
ప్రతిబలంబుల లోనికి బసుల నడుమ । సొచ్చు పులివోలెం జొచ్చెదం జూడు నన్ను 126 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ దుర్యోధనా!; నీవు; మమ్ము+అ కాదు= మా ముగ్గురినే కాదు; ఎట్టు= ఏ విధంగానైనా; ఎవ్వరిన్‌= 
ఎవ్వరిని కూడా; నమ్మవు= విశ్వసించవు; నమ్మక+ఉన్నను= నమ్మకపోయినప్పటికీ; ఏమి+అగున్‌?= ఏమవుతుంది? (నీవు 
విశ్వసించినా విశ్వసించకున్నా మా కర్తవ్యంలో ఏ మార్పు లేదని భావం); ప్రతిబలంబులలోనికిన్‌= శత్రుసైన్యాల లోపలికి; పసుల 
నడుమ+చొచ్చుపులి వలెన్‌= పశువుల మధ్యన చొచ్చే పెద్దపులి వలె; చొచ్చెదన్‌= ప్రవేశిస్తాను; నన్నున్‌ (అశ్వత్థామను); చూడు!= 
చూడుమా! (శత్రుసైన్యంలోనికి నేనెలా ప్రవేశించి విక్రమిస్తానో చూడుమని భావం). 


తాత్సర్యం: ఓ రాజా! నీవు మమ్మేకాదు. ఎవ్వరినీ కూడా ఎట్లాగూ నమ్మవు. అయినా చ్చి నమ్మికతో మా కేమి 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 591 


పని? ఇదిగో నే నిప్పుడు శత్రుసైన్యంలోనికి పశువులమంద నడుమ పులి ప్రవేశించినట్టు చొచ్చుకొనిపోయి 
విక్రమిస్తాను చూడుము. 


విశేషం: అలం: ఉపమ. “పసుల నడుమ సొచ్చు పులివోలె' అనే చోట ఉపమాలంకారం - దీనితో క్షణంలో శత్రుసైన్యసంహారం 
చేయటం ధ్వనిస్తూ ఉన్నది. 


వ. _ నీచెప్పిన పాంచాలురం బటిపెద( దక్కిన బలంబులం గలంచెదం; గౌంతేయులు దార్మొనినను మార్మొని 
నిలువరించెద' నని పలికి తలకడచి నడచె; నప్పుడు గడంగిన కవ్వడికి మించి పాంచాల కేకయ ప్రభృతిసేన 
లొక్కపెట్ట కవియుటయు, నా జెట్టి బిరుదు వివిధ విశిఖ పరంపరలు పరగించినన్‌ బడలు వడియును 
బలుదెసలం బాటథియు నబ్బలంబులు వికలంబు లైన( బదుండ్రు రాజులు నిలు నిలు మనుచు బరవసంబు 
సేసిన, వారల జముని వశంబు సేసి యేచిన యయ్యాచార్యసుతుం జూచి రోషావిష్టుందై ధృష్టద్యుమ్నుండు 
దాంకి 'నీవు గొందటి నిర్ణించితి నని దుర్ణయత్వం బెక్కించుకొనకు; మేను జుమ్ము వచ్చినవాండ'ననుటయు 
నతండు 'నిన్నకాదె వెదకెద మద్దాణంబులకు( బ్రాణంబు లిత్తుగా' కనవుడు నప్పాంచాల వరుండతని 
నుపలక్షించి. 127 


ప్రతిపదార్థం: నీ చెప్పిన పాంచాలురన్‌= నీవు నిర్దేశించినట్టి పాంచాలవీరులను; పజపెదన్‌= పారిపోయేటట్టు చేస్తాను; తక్కిన 
బలంబులన్‌= మిగిలిన సైన్యాలను; కలంచెదన్‌= నొప్పిస్తాను; కౌంతేయులు= పాండవులు; తార్కొనినను= సమీపించినప్పటికీ; 
మార్కొని= ఎదిరించి; నిలువరించెదన్‌= కదలకుండా చేస్తాను; అని= ఈ విధంగా; పలికి= చెప్పి; తలకడచి= అతి(క్రమించి; 
నడచెన్‌= వెళ్ళాడు (దుర్యోధనుడిని దాటవేసి వెళ్ళాడు యుద్దానికని భావం); అప్పుడు= ఆ సమయాన; కడంగిన కవ్వడికిన్‌= 
తలపడుతూ ఉన్న అర్జునుడిని; మించి= అతి(క్రమించి (అర్జునుడి కంటే ముందుగా అని భావం); పాంచాల కేకయ ప్రభృతి 
సేనలు= పాంచాల కేకయ మొదలగు దేశాల సైన్యాలు; ఒక్కపెట్టు+అ= ఒకేసారి; కవియుటయున్‌= ఎదుర్కొనగా; ఆ జెట్టి 
బిరుదు= ఆ గ్రేష్టవీరుడు (అశృత్తామ); వివిధ విశిఖ పరంపరలు= పలువిధాలైన బాణాల వరుసలను; పరంగించినన్‌= వ్యాపింప 
జేయగా; బడలు పడియును= అలసట జెంది; పలుదెసలన్‌= నాలుగుదిక్కులా; పాటియున్‌= పారిపోయి; ఆ+బలంబులు= 
ఆ సైన్యాలు; వికలంబులు+ఐనన్‌= చెల్లాచెదరు కాగా; పదుండ్రు రాజులు= పదుగురు (శత్రు) రాజులు; నిలుము+నిలుము+అనుచున్‌= 
ఆగు ఆగు అంటూ; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చేయగా, ఎదిరించగా అని భావం; వారలన్‌= ఆ శత్రురాజులను; జముని 
వశంబు+చేసి= యముడి (మృత్యు) వశం చేసి - అనగా సంహరించి; ఏచిన+ఆ+ఆచార్యసుతున్‌= విజృంభిస్తున్న ఆ ద్రోణాచార్యుడి 
కుమారుడిని (అశ్వత్థామను); చూచి; రోష+ఆవిష్టుండు+ఐ= (క్రోధావేశం గలవాడై; ధృష్టద్యుమ్నుండు= పాండవ సైన్యాధిపతి అయిన 
ధృష్టద్యుమ్నుడు; తా(కి= ఎదుర్కొని; నీవు= ఓ అశృత్తామా! నీవు; కొందటిన్‌= ఏ కొందరినో; నిర్జించితిన్‌+అని= జయించానని; 
దుర్ణయత్వంబు= (శత్రువులకు) జయింప శక్యంకాని వాడననే భావాన్ని; ఎక్కించుకొనకుము= ఆరోపించుకొనకుము; ఏను+ 
చుమ్ము= నేను సుమీ!; వచ్చినవాండను= (నిన్ను ఎదుర్కొనటానికి) వచ్చిన వ్యక్తిని; అనుటయున్‌= అనగానే; అతండు= ఆ 
అశ్వత్త్హామ; నిన్నున్‌+అ= నిన్నే; వెదకెదన్‌= వెదుకుచున్నాను; కాదు+ఎ!= కాదా!; మత్‌+బాణంబులకున్‌= నా బాణాలకు; 
ప్రాణంబు= (నీ) ప్రాణాన్ని; ఇత్తు+కాక= ఇత్తువుగానీ; అనవుడున్‌= అనగానే; ఆ+పాంచాల వరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; 
అతనిన్‌= ఆ అశృత్తామను; ఉపలక్షించి= చూచి. 


తాత్సర్యం: నీవు చెప్పినట్టు పాంచాలవీరులైన ధృష్టద్యుమ్నాదులను పారద్రోలుతాను. మిగిలిన సైన్యాలను 
కలచివేస్తాను. ఒకవేళ పాండవులే ఎదురైనా ఎదిరించి కదలకుండా చేస్తాను" అని దుర్యోధనుడితో అశ్యత్తామ పలికి, 
దుర్యోధనుడిని దాటవేసి యుద్దానికి వెళ్ళాడు. ఆ సమయంలో అర్జునుడు తలపడటానికి ఉప(క్రమించగా, అతడిని 
దాటి, పాంచాల కేకయ సైన్యాలు మరి ఇతర సైన్యాలు ఒకేసారి అశృత్తామను చుట్టుముట్టాయి. ఆ మహావీరుడైన 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


అశృత్తామ ఆ సైన్యంపై బాణవర్షం కురిపించాడు. దానితో కొంత సైన్యం అలసి సొమ్మసిల్లింది. మరికొంత సైన్యం 
పారిపోయింది. మిగిలిన సైన్యం చెదరిపోయింది. అది చూచి కొంతమంది శత్రురాజులు “నిలు నిలు’ మని అంటూ 
ధైర్యం చేసి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వెంటనే అశృత్తామ వారినందరినీ యముడివశం చేసి విజృంభించగా, 
అతడిని చూచి ధృష్టద్యుమ్నుడు. వెంటనే (క్రోధావేశంతో అశృత్తామతో తలపడి 'అశ్యత్తామా! నీవు ఏ కొందరినో 
జయించి దుకయుడినని అనుకోవద్దు. నీతో యుద్దం చేయటానికి వచ్చింది నేను సుమా! అని అనగా, అందుకు 
అశ్వత్థామ 'నిన్నే కదా నేను వెదకుతున్నది. ఇక దొరికావు. నా బాణాలకు నీ ప్రాణాలను ఇత్తువులే!' అని 
ధృష్టద్యుమ్నుడితో అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ అశ్వత్భామను చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: ఏను జుము శ వచ్చిన వాండన్‌ ఈ ధృష్టద్యుమ్నుడి వాక్యంలోని “ఏను” అనే పదం మీ తండ్రి వధకై పుట్టిన ధృష్టద్యుమ్నుడను 
అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. ఇది అర్జాంతర సంక్రమిత వాక్యధ్వని. దీనితో 'మీ తండ్రినే సంహరించే శక్తి గల నాకు నీవొక 
లెక్కా?” అనే అర్థం ధ్వనించటంచేత ఇది వ్యంగ్యార్థంచేత భాసించే అర్థశక్తిమూల ధ్వని. 


క. _ 'మీ తండ్రికి నే మృత్యువ । నై తోంవినవాండ నగుట యట్లుండె; నినుం 

జూత మట సనక డగ్గజు । మా తల(కక; వలదు రిత్తమాటలు మనకున్‌. 128 
ప్రతిపదార్థం: మీ తండ్రికిన్‌= మీ తండ్రి ద్రోణాచార్యులకు; నేన్‌= నేను; మృత్యువను+ఐ= మృత్యుదేవతనై; తోంచినవాండను= 
ఆవిర్భవించినవాడను; అగుటన్‌= కావటం; అట్టు+ఉండెన్‌= అట్టా ఉండనీ; నినున్‌= నిన్ను; చూతము= చూస్తాం; అట+చనక= 
అటుగా వెళ్ళక; తల(కక= భయపడక అనగా ధైర్యంగా; డగ్గణుమా= దగ్గరికి రా; మనకున్‌= మన ఇద్దరికి; రిత్రమాటలు= వ్యర్ధ 
ప్రలాపాలు; వలదు= వద్దు. 
తాత్సర్యం: 'మీ తండ్రి ద్రోణాచార్యులకు నేను మృత్యువుగా అవతరించాను - అది అట్టా ఉండనీ; నీ పరాక్రమ 
మెంతటిదో చూస్తాము. తొలగిపోక ఇటురమ్ము! మనమధ్య వ్యర్థప్రలాపాలతో పనిలేదు. 


వ. అనియె నట్లయ్యిరువురును నొండొరులం బరుసంబులు పలుకుచుం బలు దెటింగుల మెటుంగుటమ్ముల 
నే ట్లాడి; రట్టియెడ. 129 

ప్రతిపదార్థం: అనియెన్‌= అని అన్నాడు (ధృష్టద్యుమ్నుడు అశృత్థామతో అన్నాడని భావం); ఇట్టు= ఈ విధంగా; ఆ+ఇరువురును= 
ఆ ఇద్దరు; ఒండొరులన్‌= పరస్పరంగా; పరుసంబులు= కఠినమైన మాటలు; పలుకుచున్‌= మాట్లాడుకొంటూ; పలు తెజంగుల= 
అనేక విధాలైన; మెణుంగు+అమ్ములన్‌= తళతళ మెరుస్తూ ఉన్న అనగా తీక్ష్‌ణములైన బాణాలతో; ఏట్లాడిరి= యుద్దం చేశారు; 
అట్టి+ఎడన్‌= అప్పుడు. 

తాత్పర్యం: అని ధృష్టద్యుమ్నుడు అశృత్తామతో అన్నాడు: ఆ విధంగా వారిద్దరూ పరస్పరం పరుషాలు పలుకుతూ 
పలురకాలైన వాడిబాణాలతో యుద్దం చేశారు. ఆ సమయంలో. 


మ. ధనువుం గేతువుం ద్రుంచి, సారథిని రథ్యవ్రాతముం గూల్చి, యే 
పునం బాంచాల తనూజు వెల్లొడుగు సొంపున్‌ వమ్ము గావించి, యా 
తని పార్యంబుల యోధవీరశతముం దన్మాన్యులన్‌ మువ్వురం 
దునిమెన్‌ ద్రోణసుతుండు రాజు వొగడన్‌ దోర్వర్గ దుర్వారు. దై. 130 


ప్రతిపదార్థం: ద్రోణసుతుండు= అశ్వత్థామ; ధనువున్‌= ధృష్టద్యుమ్నుడి విల్లును; కేతువున్‌= ధ్వజాన్ని; త్రుంచి= తెగగొట్టి; 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 593 


సారథిని= రథసారథిని; రథ్యవ్రాతమున్‌= రథానికున్న గుర్రాల సమూహాన్ని (నాలుగు గుర్రాలను); కూల్చి= కూలజేసి; ఏపునన్‌= 
విజృంభణంతో అనగా విజృంభిస్తూ; పాంచాల తనూజు= పాంచాలరాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడియొక్క; వెల్‌+గొడుగు= 
శ్వేతచ్చత్రంయొక్క; సొంపున్‌= అందాన్ని; వమ్ముకావించి= వ్యర్థం చేసి - అనగా శ్వేతచ్చత్రాన్ని భగ్నంచేసి; ఆతని పార్ఫ్వంబులన్‌= 
ఆ ధృష్టద్యుమ్నుడి ఇరుపార్వాలను అనగా పార్వ రక్షకులను; యోధవీరశతమున్‌= నూరుగురు ఏరయోధులను; తద్‌+మాన్యులన్‌= 
ఆ సేనలో శ్రేష్టులైన; మువ్వురన్‌= ముగ్గురు యోధులను; రాజు= దుర్యోధనుడు; పొగడన్‌= పొగడేటట్టు; దోరగ్గర్వదుర్వారు(డు+ఐ= 
బాహుబలగర్వంచేత (శత్రువులకు) నివారింపశక్యం కానివాడై; తునిమెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: అశృత్తామ ధృష్టద్యుమ్నుడి విల్లును, ధ్వజాన్ని తెగగొట్టాడు. సారథిని, రథానికున్న అశ్యాలను కూల 
గొట్టాడు. ఇంకా విజృంభించి అతడి శ్వేతచ్చత్రాన్ని ఖండించాడు. అంతేగాక అతడి పార్ట్వరక్షకులుగా, అతడికై 
యుద్దం చేస్తూ ఉన్న నూరుమంది యోధులనేగాక ఆ సైన్యంలో ముఖ్యులైన ముగ్గురు యోధులను బాహుబల 
గర్వంతో నివారింప సాధ్యంకానివాడై దుర్యోధనుడు పొగడగా వి[క్రమించాడు. 


వ. ఇవ్విధంబున వైరివధం బాపాదించి సింహనాదంబు సేసిన యశ్వత్థామ కట్టెదుర నిలువలేక పాండవ 
పాంచాల సైనికులు సెల్లాచెద రైనం గని ధర్మజ సమీరసూనులు ససైన్యంబుగా నతనిం బొదివినం 
గురుపతియును గురుసమేతుం డయి సేనలతోడ నడరినన్‌ బలుకయ్యంబయ్యె; నప్పుడు విజయుండును 
మన ప్రజమీ(దం గవిసె; నా సమయంబున నంబష్ట శిబివంగాది దేశంబుల బలంబులు భీమసేనుచేత వ్రగ్గె; 
నా సమయంబున మగధ మద్ర వంగాంబష్టాది దేశంబుల బలంబుల సవ్యసాచి సమయించినం గని కినిసి 


ద్రోణుండు వాయవ్య బాణంబున( గౌంతేయుల మొనల. జొక్కాకుల చందంబునం దూలం జేసిన.131 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వైరివధంబు= శత్రుసంహారాన్ని; ఆపాదించి= చేసి; సింహనాదంబు= సింహ 
నాదాన్ని; చేసిన+అశ్వత్తామ కట్టెదురన్‌= చేసినటువంటి అశ్యత్తామ ముందర; నిలువలేక= నిలువటానికి సామర్థ్యం లేక;పాండవ 
పాంచాల సైనికులు= పాండవుల సైన్యాలు, పాంచాల సైన్యాలు కూడా; చెల్లాచెదరు+ఐనన్‌= మిక్కిలి చెదరిపోగా; కని= చూచి; 
ధర్మజ సమీరసూనులు= ధర్మతనయ వాయునందనులు (ధర్మరాజు భీముడు - ఈ ఇద్దరు); ససైన్యంబుగాన్‌= సైన్యంతో 
సహా (వచ్చి); అతనిన్‌= ఆ అశ్వత్థామను; పొదివినన్‌= ఎదిరించగా; కురుపతియును= కురురాజు దుర్యోధనుడు కూడా; గురు 
సమేతుండు+అయి= ద్రోణాచార్యసహితుడై; సేనలతోడన్‌= సైన్యంతో (వచ్చి); అడరినన్‌= విజృంభించగా; బలుకయ్యంబు+అయ్యెన్‌= 
గొప్ప యుద్దం జరిగింది; అప్పుడు= ఆ సమయంలో; విజయుండును= అర్జునుడు కూడా; మన ప్రజమీ(దన్‌= మన సేనాజనంపై; 
కవిసెన్‌= లంఘించాడు; ఆ సమయంబునన్‌= అదే సమయంలో; మగధ, మద్ర, వంగ, అంబష్ట ఆది - దేశంబుల బలంబులు= 
మగధదేశం, మ।ద్రదేశం, వంగదేశం, అంబష్టదే శం మొదలైన దేశాలనుండి వచ్చిన సైన్యాలు; సవ్యసాచి= అర్జునుడు; సమయించినన్‌= 
సంహరించగా; కని= చూచి; కినిసి= కోపించి; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; వాయవ్య బాణంబునన్‌= వాయువు - దేవతగా 
గలిగిన బాణంతో - అనగా వాయవ్యాస్త్రంతో; కౌంతేయుల మొనలన్‌= పాండవుల సైన్యాలను; చొక్కాకుల చందంబునన్‌= 
ఎండుటాకులవలె; తూలన్‌+చేసినన్‌= చెదరిపోయే విధంగా చేయగా. 


594 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా శత్రుసంహారం చేసి సింహనాదం చేసిన అశ్వత్భామను ఎదిరించి యుద్దం చేయలేక 
పాండవ పాంచాల సైనికులు చెల్లాచెదరైపోయారు. అది చూచి ధర్మరాజు భీముడు సేనాసహితంగా వచ్చి అతడిని 
ఎదుర్కొన్నారు. ఇది గమనించిన దుర్యోధనుడు [ద్రోణాచార్యులను వెంట నిడుకొని గొప్ప సైన్యంతో వచ్చి వారిపై 
విజృంభించాడు. యుద్దం ఘోరంగా జరిగింది. అప్పుడు అర్జునుడు కూడా మన సైన్యంమీద విజృంభించాడు. 
అంతలోనే అంబష్ట శిబి వంగాది దేశాల సైన్యాలు భీమునిచేత చచ్చాయి. అప్పుడే అర్జునుడు మగధ మద్ర వంగదేశాల 
సైన్యాలతో పాటు ఇతర దేశాల సైన్యాలను కూడ సంహరించాడు. అది చూచి ద్రోణుడు కోపించి వాయవ్యాసస్తాన్ని 
పాండవసైన్యంపై సంధించి సైన్యాన్ని ఎండుటాకుల వలె పడగొట్టగా (తరువాతి పద్యంతో అన్వయం). 


సోమదత్తుడు సాత్యకితో యుద్ధంబు సేసి చచ్చుట (సం.7-136-12) 


క అలిగి నరుండు భీముడు నిరు । గెలకుల నయ్యస్త్రగురుని గిట్టి శరౌఘం 
బులC దేలిన మగుడ ననికి.। దలకొని వడి నురవడించె. దత్సెన్యంబుల్‌. 132 


ప్రతిపదార్థం: నరు(డున్‌= అర్జ్హునుడూ; భీముండున్‌= భీమసేనుడూ; అలిగి= కోపించి; ఇరు+కెల(కులన్‌= రెండువైపుల; ఆ+ 
అస్త్రగురునిన్‌= అస్త్రవిద్యాగురుడైన ఆ ద్రోణాచార్యుడిని; కిట్టి= చేరి; శర+ఓఘంబులన్‌= బాణాల (ప్రవాహాలతో; తేల్చినన్‌= 
తేల్చగా; మగుడన్‌= మళ్ళీ; తత్సైన్యంబుల్‌= ఆ పాండవసైన్యాల; అనికిన్‌= యుద్దానికి; తలకొని= సిద్దపడి; వడిన్‌= వేగంగా; 
ఉరవడించెన్‌= విజృంభించాయి. 


తాత్పర్యం: అర్జునుడూ, భీముడూ కోపించి ఆ ద్రోణాచార్యుడికి రెండువైపుల చేరి, అతడిని బాణాల ప్రవాహంలో 
ముంచెత్తారు. ఆ పాండవసైన్యాలు మళ్ళీ యుద్దానికి తలపడి, వేగంగా విజృంభించాయి. 


తే. అధిపతియు నస్త్రగురుండు బేరగ్గలికల( । దటుమ( జతురంగములు. బేరి యుటిక వారి 
మొనలతోం దా(కి గాండీవ ముక్త విశిఖ । శిఖల వేండిమి కోటటి చెదరి పిచె. 133 


ప్రతిపదార్థం: అధిపతియున్‌= కురురాజు దుర్యోధనుడును; అస్ర్రగురు(డున్‌= (ద్రోణాచార్యుడును; పేరు+అగ్గలికలన్‌= గొప్ప 
ఉత్సాహాలతో; తజుమన్‌= తరుముతూ ఉండగా; చతురంగములున్‌= చతురంగ సైన్యాలు; పేర్చి= విజృంభించి; ఉజక= లక్ష్య 
పెట్టక; వారిన్‌= వారిని; మొనలతోన్‌= సేనలతో; తాంకి= ఢీకొని; గాండీవ= గాండీవమనే అర్జునుడి వింటినుండి; ముక్త= విడువ 
బడిన; విశిఖ= బాణాలయొక్క; శిఖల వే(డిమికిన్‌= జ్వాలల వేడికి; ఓటటి= బలహీనమై; చెదరి పజచెన్‌= చెదరిపోయి పరుగెత్తాయి 
(పాండవుల సేనలపై పడిన కౌరవసేనలు అర్జునుడి బాణజ్వాలలకు తట్టుకొనలేక చెల్లాచెదరై పరుగులు తీశాయని భావం). 


తాత్పర్యం: కురురాజు దుర్యోధనుడూ, కుమారుల అస్త్ర విద్యా గురువు (ద్రోణుడూ పెద్ద ఉత్సాహంతో (పాండవుల 
సైన్యాలను) తరుముతూ ఉంటే మీ చతురంగబలాలు కూడా పాండవసేనపై విజృంభించాయి. ఆ సమయంలో 
అర్జునుడు తన గాండీవ ధనువునుండి విడిచిన బాణజ్యాలలవేడికి బలహీనపడి మీ సైన్యాలు చెల్లాచెదరైపారిపోయాయి. 


వ. _అట్టియెడ సోమదత్తుండు సమరోల్లాసంబునం బాండవ సైనికుల 'నిలు నిలు మని యదల్లుచు నిల్షినం 
గనుంగొని సాత్యకి యతనితోడం దలపడినం దత్సంగ్రామంబు భీమం బయ్యె నందు. 134 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన; సోమదత్తుండు= భూరి(శ్రవసుడి తండ్రి సోమదత్తుడు; సమర+ఉల్లాసంబునన్‌= 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 595 


యుద్దోత్సాహంతో; పాండవ సైనికులన్‌= పాండవుల సైనికులను; నిలుము+నిలుము+అని= ఆగండి ఆగండి అని; అదల్భుచున్‌= 
బెదరిస్తూ; నిల్చినన్‌= నిలువగా; కనుంగొని= చూచి; సాత్యకి; అతనితోడన్‌= ఆ సోమదత్తుడితో; తలపడినన్‌= ఢీకొనగా; 
తద్‌+సంగ్రామంబు= ఆ యుద్దం; భీమంబు+అయ్యెన్‌= భయంకరంగా సాగింది; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో సోమదత్తుడు యుద్గోత్సాహంతో పాండవ సైనికులను ఎదుర్కొని నిలునిలుమని 
అదలిస్తూ నిలబడగా, సాత్యకి చూచి, అతడితో యుద్దానికి తలపడ్డాడు. ఆ యుద్దం భయంకరమైంది. ఆ 
యుద్దంలో. 


సీ సాత్యకివి ల్లర్ధచంద్ర బాణంబున । నటికి యా బాహ్లిక నందనుండు 
ముప్పదేనమ్ముల నొప్పింప, నత డొండు । విలు గొని యాతని నలుంగుటమ్ము 
లైదింట నేసి మహారజత, ధ్వజం । బిలం గూల్లి ధనువు; సెక్కలుగం జేసె. 
జిటునవ్వుతో నాత( డుఅక వేజొక వింట । నేట్లాడంగా భీము డేసె నపుడు 


తే. దాంశకిమీ తండ్రిపై ఘటోత్క్మచుండు వైచెం.। బరిఘమును; నది దునిమె నక్కురువరేణ్యు 
డపుడు హయ సారథుల. జంపి యతని యుసుటు । గొనియె బలు నారసమున నా శినివరుండు. 135 


ప్రతిపదార్థం: ఆ బాహ్లిక నందనుండు= ఆ సోమదత్తుడు; సాత్యకి విల్టు= సాత్యకి ధనువును; అర్హచంద్ర బాణంబునన్‌= 
అర్హచందద్రాకార బాణంతో; నటికి= తెగగొట్టి; ముప్పదేను+అము శ్రలిన్‌= ముప్పదిఅయిదు బాణాలతో; నొప్పింపన్‌= నొప్పి పుట్టిస్తూ 
ఉండగా; అతండు= ఆ సాత్యకి; ఒండువిల్టు= రెండో ధనుస్సును; కొని= తీసికొని; ఆతనిన్‌= ఆ సోమదత్తుడిని; అలు(గు+ 
అమ్ములు+ఐదింటన్‌= అయిదు తీక్ష్‌ణములైన బాణాలతో; ఏసి= కొట్టి; మహారజతధ్వజంబు= బంగారు ధ్వజాన్ని; ఇలన్‌= భూమి 
మీద; కూల్చి= కూలగొట్టి; ధనువు= విల్లును; చెక్కలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; చిజునవ్వుతోన్‌= మందహాసంతో; 
అతండు= ఆ సోమదత్తుడు; ఉజక= లక్ష్యపెట్టక; వేణు+ఒకవింటన్‌= మరియొక ధనువుతో; ఏట్టాడంగాన్‌= యుద్దం చేస్తూ ఉంటే; 
అపుడు= అదే సమయంలో; భీముండు= భీమసేనుడు; తాంకి= డీకొని; మీ తండ్రిపైన్‌= మీకు తండ్రి వరుసయైన సోమదత్తుడిపై; 
ఏసెన్‌(బాణాలు) వేశాడు - అనగా కొట్టాడు; మరియున్‌ ఘటోత్కచు(డు= ఘటోత్కచుడు కూడా; పరిఘమును= పరిఘమనే 
ఆయుధాన్ని (ముండ్ల గుదియను); వైచెన్‌= వేశాడు; ఆ+కురువరేణ్యుండు= ఆ సోమదత్తుడు; అది= ఆ పరిఘాయుధాన్ని; 
తునిమెన్‌= తుత్తునియలు చేశాడు; అపుడు= ఆ సమయంలో; ఆ శినివరుండు= ఆ సాత్యకి; హయసారథులన్‌= (ఆ సోమదత్తుడి) 
రథాశ్వాలను రథసారథిని కూడా; చంపి= సంహరించి; అతని+ఉసుణున్‌= ఆ సోమదత్తుడి ప్రాణాన్ని; బలునారసమునన్‌= బలువైన 
బాణంతో; కొనియెన్‌= (గ్రహించాడు (సంహరించాడని భావం). 


తాత్సర్యం: ఆ సోమదత్తుడు అర్హచంద్రాకార బాణంతో సాత్యకి వింటిని నరికి, ముప్పయి అయిదు బాణాలతో 
అతడిని నొప్పించాడు. సాత్యకి మరొక వింటిని తీసికొని, అయిదు వాడిబాణాలు సోమదత్తుడిమీదవేసి, గొప్పదైన 
అతడి వెండిటెక్కాన్ని నేలగూల్చాడు. విల్లు ముక్కలు చేశాడు. సోమదత్తుడు చిరునవ్వుతో, ధైర్యంగా వేరొక వింటిని 
చేపట్టి బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు పరిఘను 
వేశాడు. దానిని సోమదత్తుడు భగ్నం చేశాడు. అంతలో సాత్యకి బలమైన బాణంతో సోమదత్తుడి గుర్రాలను, 
సారథిని చంపి, అతడి (ప్రాణాలను తీశాడు. 


విశేషం: “అపుడు తాకి మీ తండ్రిపై” అనే వాక్యం దేహళీ దీప న్యాయంగా వెనుకముందులకు అన్వయిస్తుంది. అపుడు తాకి 
మీ తండ్రిపై భీముడు ఏసెన్‌ అని, “అపుడు తాంకి మీ తండ్రిపై ఘటోత్కచుడు పరిఘమును వైచెన్‌ అని కూడా వాక్యార్థం 
ఏర్పడుతుంది. ఈ వాక్యార్థం ఏర్పడటానికే 'మరియు” అనే మాటతో వాక్యయోజనం చేసి వ్యాఖ్యానించటం జరిగింది. 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మారుతి యిమ్మెయి నక్కురు । వీరుని. జంపించి మోము వికసిల్లంగం దాం 

బోరెడు నెప్పటి మునుము మ । హీరమణుల మీ(ద( దణిమె నిభపురనాథా! 136 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= ఓ హస్తినపుర (ప్రభువా! - ధృతరాష్టా!; మారుతి= వాయునందనుడు భీముడు; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; ఆ+కురువీరునిన్‌= ఆ కౌరవవంశవీరుడైన సోమదత్తుడిని; చంపించి= సంహరింపజేసి; మోము= ముఖం; 
వికసిల్ల(గన్‌= వికాసాన్ని అనగా సంతోషాన్ని పొందగా; తాన్‌= తాను; పోరెడు= యుద్దం చేస్తూ ఉన్న; ఎప్పటి మునుము= ఇంతకు 
ముందటి వరుసలో నున్నటువంటి; మహీరమణుల మీ(దన్‌= రాజులపైకి; తటిమెన్‌= పరుగుతీశాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు ఈ విధంగా ఆ సోమదత్తుడిని సాత్యకిచేత చంపించి, తానెంతో 
సంతోషించి, తాను అంతకుముందు యుద్దం చేస్తూ ఉన్న రాజులపైకి పరుగుతీశాడు. 


ఉ. చచ్చిన సోమదత్తు. గని సాత్యకిపై మనవారు గ్రమ్మినం 

జెచ్చెర ధర్మజుం డతనిం జేకొని వారల దూల దోలుడున్‌ 

వచ్చి గురుండు విల్‌ నటికి వైచి సిడంబును డొల్ల జేసి మే 

నుచ్చి చనంగ నేయ నత డుద్ధట రోష మహోగ్ర మూర్తి యై. 137 
ప్రతిపదార్దం: చచ్చిన సోమదత్తున్‌= మరణించిన సోమదత్తుడిని; కని= చూచి; సాత్యకిపైన్‌= సోమదత్తుడిని సంహరించిన ఆ 
సాత్యకిపై; మనవారు= మన కౌరవ పక్షీయులైన యోధులు; (క్రమ్మినన్‌= చుట్టుముట్టగా; చెచ్చెజన్‌= వేగంగా; ధర్మజుండు= 
ధర్మరాజు; అతనిన్‌= ఆ సాత్యకిని; చేకొని= ఆదుకొని; వారలన్‌= ఆ కౌరవయోధులను; తూలన్‌= తొలగిపోయేటట్లు; తోలుడున్‌= 
తోలగా; గురుండు= ద్రోణాచార్యుడు; వచ్చి= సమీపించి; విల్‌= ఆ ధర్మరాజు విల్లు; నజకివైచి= విరగగొట్టి; సిడంబును= ధ్వజాన్ని; 
డొల్లన్‌+చేసి= పడగొట్టి; మేన్‌= శరీరాన్ని; ఉచ్చి చనంగన్‌= క్రుచ్చుకొని బయట వెడలేటట్టుగా; ఏయన్‌= బాణాన్ని ప్రయోగించగా; 
అతండు= ఆ ధర్మరాజు; ఉద్భటరోష మహో(గ్రమూర్తి ఐ= పెద్ద కోపంతో భయంకరమైన ఆకారం గలవాడై. 
తాత్సర్యం: సోమదత్తుడు మరణించటం చూచి, మనవారు సాత్యకిమీద దండెత్తగా, అది గమనించిన ధర్మరాజు 
వెంటనే సాత్యకిని ఆదుకొని, మన యోధులను తొలగచేశాడు. అంతలోనే ద్రోణుడు వచ్చి ధర్మరాజు విల్లు నరికి 
ధ్వజాన్ని పడగొట్టి అతని శరీరం తూట్టు పడేవిధంగా బాణాలు ప్రయోగించాడు. దానితో ధర్మరాజు మహాకోపంతో 
భయంకరరూపం తాల్ఫి, 


క. _ వేజొక విలు గొని యెమ్ముల । గీటి మెటు(గు నారసముల గిజికొలిపిన నో 

టాణి మెయిం గ్రొన్నెత్తురు । వాటి నతండు దేరిమీంద బడి మూర్చిల్లెన్‌. 138 
ప్రతిపదార్థం: వేణు+ఒక= మరియొక; విలు= ధనుస్సును; కొని= తీసికొని; ఎమ్ములన్‌= ఎముకలను; గీజన్‌= ఒరసి నొప్పి 
పుట్టేవిధంగా; మెణు(గు నారసములు= తీక్ష్‌ణములైన బాణాలను; గిజికొలిపినన్‌= నాటగా; ఓటారి= బలాన్ని కోల్పోయి; మెయిన్‌= 
శరీరమందు; (క్రొన్నెత్తురు= (క్రొత్త నెత్తురు; పాజన్‌= ప్రవహించగా; అతండు= ఆ (ద్రోణాచార్యులు; తేరిమీందన్‌= రథంమీద; 
పడి= పడిపోయి; మూర్చిల్లెన్‌= మూర్చపోయాడు. 
తాత్పర్యం: ఇంకొక ధనుస్సు తీసుకొని ఎముకలకు [గ్రుచ్చుకొనే విధంగా ద్రోణుడి శరీరంలో వాడిబాణాలు నాటాడు. 
దానితో బలం కోల్పోయి [ద్రోణుడు శరీరంమీద (క్రొత్త నెత్తురు ప్రవహించగా, ఆ రథంమీదనే తూలిపడి 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 597 


వ. కొండొక సేపునకు సేద దీటి యక్కుంభసంభవుండు విజృంభించి వాయుదైవత్యం బగు శరం బేయుటయు 

నా భూవిభుండు దద్దేవతాకంబగు సాయకంబున శమియింపం జేసి పెల్లేసినం గని కృష్ణుం డతని కి ట్లనియె. 

139 

ప్రతిపదార్థం: కొండొక సేపునకున్‌= కొంతసేపటికి; సేద+లీటి= తెప్పరిల్లి; ఆ+కుంభసంభవుండు= ఆ ద్రోణాచార్యుడు; 
విజృంభించి= చెలరేగి; వాయుదైవత్యంబు+అగు= వాయువు దేవతగా గలిగిన; శరంబు= బాణాన్ని; ఏయుటయున్‌= 
ప్రయోగించగానే; ఆ భూవిభుండు= ఆ ధర్మరాజు; తద్‌+దేవతాకంబు+అగు= ఆ వాయుదేవతాకమైన; సాయకంబునన్‌= బాణం 
అనగా అస్త్రంతో; శమియింపన్‌+చేసి= శాంతింపజేసి; పెల్లు+ఏసినన్‌= ఎక్కువగా (బాణాలతో) కొట్టగా; కని= చూచి; కృష్ణుండు; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: కొంతసేపటికి [ద్రోణాచార్యుడు మూర్చనుండి తేరుకొని మళ్ళీ చెలరేగాడు. పాండవసేనపై 
వాయవ్యాస్రాన్ని ప్రయోగించాడు. అది చూచి ధర్మరాజు తానుకూడా వాయవ్యాస్రాన్నే ప్రత్యస్త్రంగా ప్రయోగించి, 
దానిని శమింపజేశాడు. అంతేగాక ఎన్నో బాణాలు అతడిపై గుప్పించాడు. అది చూచి కృష్ణుడు ధర్మరాజుతో 
ఇట్టా అన్నాడు: 
క _ 'నినుం బట్టం గుంభజుండు ప్ర। తిన సేయు టెటుంగు; దతనిం దే(కువ సెడి మా 

ర్కొనం దగదు; నీకు భీముం । డని సేయు మొగమున( బొదువు మక్కురుసేనన్‌. 140 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) నినున్‌= నిన్ను; పట్టన్‌= పట్టివేయటానికి (బంధించటానికి అని భావం); కుంభజుండు= ద్రోణుడు; 
ప్రతిన+చేయుట= (ప్రతిజ్ఞ చేయటం; ఎణుగుదు(వు)= తెలిసినవాడవు (కావున); అతనిన్‌= ఆ ద్రోణుడిని; తేకువ= భయం; 
చెడి= నశించి; మార్కొనన్‌= ఎదిరించటానికి; నీకున్‌ తగదు (కాబట్టి); భీముండు; అని= యుద్దం; చేయు మొగమునన్‌= చేసే 
వైపున; ఆ+కురుసేనన్‌= ఆ కౌరవసైన్యాన్ని; పొదువుము= ఎదిరించుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! (ద్రోణుడు నిన్ను పట్టుకొంటానని ప్రతిజ్ఞ చేయటం నీకు తెలుసు. అటువంటప్పుడు 
భయం వీడి నీ వతడితో యుద్దానికి తలపడటం తగదు కాబట్టి, భీముడు యుద్దం చేసే వైపునకు వెళ్ళి కౌరవసైన్యాన్ని 
ఎదిరించుము. 


తే. ఇతని వధియించుటకు జనియించె నెవ్వ(। డతండ యీతని తోడ బోరాడు€ గాక!” 
యనుడు నొక్కింత యూహించి యానృపాలు( । డరిగె; ద్రోణుండు ద్రుపద సైన్యమున కడరె. 141 


ప్రతిపదార్థం: ఎవ్వ(డు= ఏ ధృష్టద్యుమ్నుడయితే; ఇతనిన్‌= ఈ (ద్రోణుడిని; వధియించుటకున్‌= వధించటానికి; జనియించెన్‌= 
పుట్టాడో; ఆతండు+ఆ= ఆతడే; ఈతనితోడన్‌= ఈ (ద్రోణుడితో; పోరాడున్‌+కాక= యుద్దం చేయనీ (నీవు మాత్రం ఆ ద్రోణుడితో 
పోరాడవద్దు అని అవధారణార్థక “అ” కారంచేత ధ్వనిస్తూ ఉన్నది); అనుడున్‌= అనగానే; ఒక్కింత= ఒక్కక్షణం; ఊహించి= 
ఆలోచించి; ఆ నృపాలుండు= ఆ ధర్మరాజు; అరిగెన్‌= (ఆ వైపునకు) వెళ్ళాడు; (ఇక) ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; |ద్రుపదు 
సైన్యమునకున్‌= పాంచాల సైన్యానికై; అడరెన్‌= విజృంభించాడు. (పాంచాల సైన్యంతో యుద్దం చేయటానికి తలపడ్డా డని భావం.) 


తాత్సర్యం: ఈ (ద్రోణుడిని సంహరించటానికి ఏ ధృష్టద్యుమ్నుడయితే పుట్టాడో అతడే ఇతడితో పోరు సలుపుతాడు. 
నీవు వద్దు' అని కృష్ణుడు పలుకగానే ధర్మరాజు ఒక క్షణం విచారించి, భీముడు యుద్దం చేసే వైపు వెళ్ళాడు. 
ఇక (ద్రోణుడు కూడా పాంచాల సైన్యంతో యుద్దానికి పూనుకొన్నాడు. 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు సని యుధిష్టిరుండు దన తమ్మునకు( బెను బ్రాపయ్యె; నయ్యనిలసుతుండును సాత్యకియు 
ధృష్టద్యుమ్నుండును బరవసంబు సేసిన గృప కర్ణ కలశభవులు గడంగి; రయ్యుభయ సైనికోత్తములు 
సంరంభంబునం బేర్దిన సైన్యద్వయంబును రయంబునం గలయన్‌ బెరసినం బెందూళి యెగసి తజితోం 
గవియుదెంచు దమంబునకుం దోడుపడి చూడ్కులు నిగుడనీకున్నను దమకంబునం దమ తమ పేళ్ళు 
బిరుదులు నుగ్గడించుచు నగ్గలిక సొంపునను సన్నల నుద్దేశంబుల నద్దెస నిద్దెస వీరులు వోరుచుండ 
నంధకారం బతిసాంద్రంబై చిక్కుపటిచె; నట్టియెడ బిట్టడరి పాండవు లుద్దండ బాహాసంపదలు సూపిన నేపటి 
కౌరవబలంబులు గలంగి చీకాకు పడి చీకటి కతంబునం గూడుకొనంగానక పలుదెసలందొలంగి పొలుపలిన 
నయ్యాచార్యుండు ధైర్యంబు మెజియ దుర్యోధనుం గూర్చుకొని యుద్దామ సామర్థ్యంబున సకల 
చతురంగంబులం బూంచున ట్లొనర్షి యొక్క మోహరంబుగా నమర్షి, యం దగ్రభాగంబునం దాను నిలిచి 
యిరు గెలంకుల నశ్వత్చామ సౌబలుల నునిచి నడుకొన శల్యు నిలిపియన్నరేంద్రుండు వెన్నుదన్ని నిలుచునట్లు 
సేసె ననుటయు; ధృతరాష్తుండు సంజయునితో నిత్తెజంగునం బన్ని బహుల తిమిరంబున సమరం బెట్లు 
సేసి రని యడిగిన నతం డతని కిట్లను - నా సమయంబున నక్కురు భూపాలుండు దమ కాలుబలంబుల 
నెల్ల నాయుధంబులు పెట్టి దివియలు పట్ట నియోగించిన. 142 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; చని= వెళ్ళి; యుధిస్టిరుండు= ధర్మరాజు; తన తమ్మునకున్‌= తన సోదరుడైన భీమసేనునకు; 
పెనుప్రాపు+అయ్యెన్‌= పెద్ద అండ అయ్యాడు; ఆ+అనిలసుతుండును= ఆ వాయునందనుడు - భీముడు; సాత్యకియున్‌= సాత్యకీ; 
ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడూ; బరవసంబు+చేసినన్‌= ధైర్యం చూపగా; కృప కర్ణ కలశభవులు= కృపుడు, కర్ణుడు, 
ద్రోణుడు; కడంగిరి= (యుద్దం చేయటానికి) పూనుకొన్నారు; ఆ+ఉభయ సైనికోత్తములు= ఆ ఇరువైపులలోని యోధ (శ్రేష్టులు; 
సంరంభంబునన్‌= తొందరగా; పేర్చిన సైన్యద్వయంబును= మోహరించిన రెండు సేనలు; రయంబునన్‌= వేగంగా; కలయన్‌= 
అంతటను; బెరసినన్‌= వ్యాపించగా; పెందూళి= పెద్ద దుమ్ము; ఎగసి= పైకి లేచి; (ఏం చేసిందంటే); తజితోన్‌= అదనుతో- 
ఆ సమయాన; కవియుదెంచు= అలముకొన్న; తమంబునకున్‌= చీకటికి; తోడుపడి= సహాయపడి; చూడ్కులు= చూపులను; 
నిగుడనీకున్నను= ప్రసరింపజేయకుండా ఉన్నప్పటికీ (చీకటికి ధూళి తోడై కంటిచూపును ఆనకుండా చేసినప్పటికి కూడా అని 
భావం); తమకంబునన్‌= ఉత్సాహంతో; తమ తమ పేళ్ళు= తమ తమ నామధేయాలను; బిరుదులను= శౌర్య చిహ్నంగా వచ్చిన 
మారుపేర్లను; ఉగ్గడించునన్‌= పేర్కొంటూ; అగ్గలిక సొంపునను= ఉత్సాహాధిక్యంతో (యుద్దం చేయాలనే ఉత్సాహం మిక్కుటంగా 
ఉన్నది కాబట్టి అని భావం); సన్నలన్‌= సంజ్ఞలతో; ఉద్దేశంబులన్‌= ఊహలతో; ఆ+దెసన్‌= ఆ వైపున; ఈ+దెసన్‌= ఈ వైపునను; 
వీరులు= యోధులు; పోరుచుండన్‌= యుద్దం చేస్తూ ఉండగా; అంధకారంబు= చీకటి; అతిసాంద్రంబు+ఐ= మిక్కిలి దట్టమై; 
చిక్కు+పటిచెన్‌= చిక్కు కలుగజేసింది (ఆ దట్టమైన అంధకారం స్వ పర భేదాన్ని గుర్తించకుండా చేసి చిక్కుపెట్టిందని భావం); 
అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; బిట్టు= మిక్కిలి; అడరి= విజృంభించి; పాండవులు= ధర్మరాజాదులు; ఉద్దండ బాహాసంపదలు= 
గొప్ప భుజబల శోభలను - అనగా గొప్ప భుజ పరా(క్రమాన్ని; చూపినన్‌= చూపగా; ఏపు+అణీ= ఆధిక్యం తగ్గి; కౌరవబలంబులు= 
కౌరవసేనలు; కల(గి= కలతజెంది; చీకాకుపడి= చెదరిపోయి; చీకటి కతంబునన్‌= చీకటి కారణాన; కూడుకొనన్‌+కానక= 
ఒకచోట గుమిగూడలేక; పలుదెసలన్‌= పలు దిక్కులకు; తొలంగి= తొలగిపోయి (అనగా పారిపోయి); పొలుపు= ఒప్పు; అటీనన్‌= 
నశించిపోగా; ఆ+ఆచార్యుండు= ఆ ద్రోణాచార్యుడు; ధైర్యంబు= ధీరభావం; మెజయన్‌= ప్రకాశిస్తూ ఉండగా; దుర్యోధనున్‌= 
కురురాజు దుర్యోధనుడిని; కూర్చుకొని= వెంట పెట్టుకొని; ఉద్దామ సామర్థ్యంబునన్‌= గొప్ప సామర్థ్యంతో; సకల చతురంగంబులన్‌= 
సమస్తమైన చతురంగ సైన్యాన్ని; పూయనట్టు+ఒనర్చి= (యుద్దానికి) పూనుకొనే విధంగా చేసి; ఒక్క మోహరంబుగాన్‌= ఒక 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 599 


వ్యూహంగా; అమర్చి= ఏర్పరచి; అందున్‌= ఆ వ్యూహంలో; అగ్రభాగంబునన్‌= ముందటిభాగంలో; తాను= (ద్రోణుడు తనకు 
తాను; నిలిచి= ఉండి; ఇరు+కెలంకులన్‌= రెండువైపుల అనగా రెండు ప్రక్కలలో; అశ్వత్థామ సౌబలులన్‌= అశ్వత్హామను, శకునిని; 
ఉనిచి= ఉంచి; నడుకొనన్‌= నడిమి ప్రదేశాన; శల్యున్‌= శల్యుడిని; నిలిపి= ఉంచి; ఆ+నర+ఇంద్రుండు= ఆ దుర్యోధనుడు; 
వెన్నుదన్ని= వెంబడించి; నిలుచునట్టు= నిలిచేవిధంగా - సైన్యాన్ని అనుసరిస్తూ అన్ని కోణాలనుండి రక్షిస్తూ ఉండే విధంగా 
అని భావం; చేసెన్‌= చేశాడు; అనుటయున్‌= అని చెప్పగానే; ధృతరాష్టుండు; సంజయునితోన్‌= ఈ భారతకథను చెపుతున్న 
సంజయుడితో (ఇట్లా అడిగాడు); ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పన్ని= (సైన్యాన్ని) మోహరించి; బహులతిమిరంబునన్‌= 
చిమ్మచీకటిలో; సమరంబు= యుద్దం; ఎట్టు= ఏ విధంగా; చేసిరి?= చేశారు?; అని= ఈ విధంగా; అడిగినన్‌= అడుగగా; అతండు= 
సంజయుడు; అతనికిన్‌= ధృతరాష్ట్రుడితో; ఇట్లు; అనున్‌= అన్నాడు; ఆ సమయంబునన్‌= చీకటి అలుముకొన్న ఆ సమయాన; 
ఆ+కురుభూపాలు(డు= ఆ కురురాజు దుర్యోధనుడు; తమ కాలుబలంబులన్‌+ఎల్లన్‌= తమ పదాతిదళాన్నంతా; ఆయుధంబులు= 
ఆయుధాలను; పెట్టి= (క్రిందపెట్టి - విడిచి అని భావం; దివియలు= దివిటీలను; పట్టన్‌= పట్టుకొనటానికి; నియోగించినన్‌= 


ఆజ్ఞాపించగా. 
ఇ 


తాత్పర్యం: ఈ విధంగా ఆ ధర్మరాజు వెళ్ళి తన తమ్ముడు భీముడికి పెద్దఅండగా నిలిచాడు. ఇక ఆ భీముడు, 
సాత్యకి, ధృష్టద్యుమ్నుడు - ఈ ముగ్గురు ఎదుర్కొంటూ ఉంటే కృపుడు, కర్షుడు, (ద్రోణుడు వారితో యుద్దానికి 
తలపడ్డారు. ఆ ఇరుపక్షాల యోధముఖ్యులు వెంటనే సైన్యాన్ని సమాయత్తం చేశారు. రెండుపక్షాల సైన్యాలు 
కలియబడ్డాయి. దానితో పెద్ద ధూళి చెలరేగి ఆ సమయాన అలముకొన్న చీకటికి తోడుకాగా సైనికులకు చూపు 
అగపడకున్నా, యుద్దోత్సాహంతో తమ తమ పేర్లు బిరుదులు పేర్కొంటూ సంజ్ఞలతో ఊహలతో గుర్తించి 
ఇరువైపుల యుద్దం చేస్తుండగా చీకటి దట్టమై చిక్కుపరచింది. అప్పుడు పాండవులు మిక్కిలి విజృంభించి బాహుబల 
సంపదలు చూపగా, వారి ధాటికి తట్టుకొనలేక మీ సైన్యం ఆ గాఢాంధకారంలో ఎటూకానక సామర్థ్యం నశించి 
చెదరిపోయింది. మళ్ళీ ఏకం కాలేకపోయింది. అప్పుడు (ద్రోణాచార్యుడు ధైర్యంగా దుర్యోధనుడిని వెంట తీసికొని, 
మన సైన్యానికి ధైర్యం కలుగజేసి, ఒక వ్యూహంగా సేనను మలచాడు. (ద్రోణుడు ఆ వ్యూహానికి మొదటిభాగాన 
తానే స్యయంగా నిలిచి, ఇరుపార్వాలలో అశ్వత్థామను, శకునిని నిలిపాడు. శల్యుడిని మధ్యభాగాన ఉంచాడు. 
దుర్యోధనుని సేనకు వెన్నుదన్నుగా నిలిపాడు. ఇట్టా సంజయుడు చెప్పుతూ ఉండగా ధృతరాష్ట్రుడు - ఓ 
సంజయా! చీకట్టు అంతగా వ్యాపించి చూపులు ఆనలేదుకదా! మరి యుద్దం ఎట్టా చేశారు? అని అడుగగా, 
సంజయుడు 'ఆ సమయంలో దుర్యోధనుడు పదాతిదళాలను ఆయుధాలను విడిచి దివిటీలు పట్టుకొమ్మని 
ఆదేశించాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మున్నాపని మానుసులం । గ్రన్నన పతి సంఘటింప(గాం బనిచిన సం 

పన్నంబుగ నొడంగూర్దిన । నున్నత కరదీప నికర ముజ్జ్వలితముగన్‌. 143 
ప్రతిపదార్థం: మున్ను= మొదట; ఆ పనిన్‌= ఆ కార్యాన్ని; (క్రన్నన్‌+అ= తొందరగానే; సంఘటింపంగాన్‌= చేసేటట్లు; మానుసులన్‌= 
మనుష్యులను; పతి= రాజు (దుర్యోధనుడు); పనిచినన్‌= ఆజ్ఞాపించగానే; సంపన్నంబుగన్‌= సిద్దంగా; ఒడన్‌+కూర్చినన్‌= 
చేసినవెంటనే; ఉన్నత కర దీప నికరము= ఎత్తైన దివిటీల సమూహాన్ని; ఉజ్జ్యలితముగన్‌= ప్రజ్వలితంగా. 
తాత్సర్యం: 'మొదట ఆ పని చేయాలి అని దుర్యోధనుడు మనుష్యులను నియోగించాడు. వారు ఆ దివిటీల 
పనిని తొందరగా సిద్ధం చేశారు. అప్పుడు (పదాతివర్లాలు) ఎత్తైన ఆ దివిటీల సమూహాన్ని ప్రకాశవంతంగావెలిగేటట్టు, 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. చేసికొని యప్పదాతి వర్గంబులు దివియలు దెచ్చిన నద్ధరణివరుండు రథంబున కైదును, గరికి మూండును, 
దురంగంబున కొండును నియతంబుగా( బట్టించి మజియు వానికెలంకులను గేతనంబులకును దగం 
బట్టునట్లు సేసి, వెండియు మోహరంబు ముందటను బార్మ్వంబులను బిటుందను బ్రభలు నిగుడం బొడవుగా 
నెత్తిపట్టం బనిచిన, నవ్వెలుంగు నింగికి నేలకుం జాలి పొలిచె; నట్టియెడ మణి భూషణంబులను 
రత్య్మకేతనంబులను వివిధాయుధంబులను బ్రతిప్రభలు ప్రజ్వరిల్ల శోభిల్లి నీ సైన్యం బొప్పె; నప్పుడు పాండవ 
బలంబునను రథంబునకుం బదియును గరికేడును దురంగంబునకు రెండునుగా( దత్సకారంబునం గర 


ను 
దీపికాలోకం బాలోకనీయం బయ్యె; నయ్యవసరంబున నయ్యస్త్రగురుండు మధ్యందినమార్తాండు పగిదిం 
బ్రదీప్తమూర్తియై వెలుంగ నమ్మనుజపతి యనుజన్ములతో ని ట్లనియె. 144 


ప్రతిపదార్థం: చేసికొని= (దివిటీలను ప్రజ్వలితంగా) ఒనర్చి; ఆ+పదాతివర్గంబులు= ఆ కాలుబలముల సమూహాలు; దివియలు= 
దివిటీలను; తెచ్చినన్‌= తేగా; ఆ+ధరణివరుండు= ఆ రాజు దుర్యోధనుడు; రథంబునకున్‌= రథానికి; ఐదును= అయిదు 
దివిటీలను; కరికిన్‌= గజానికి; మూండును= మూడు దివిటీలను; తురంగంబునకున్‌= గుర్రానికి; ఒండును= ఒక దివిటీని; 
నియతంబుగాన్‌= విధిగా; పట్టించి= పట్టేవిధంగా చేసి; మణియున్‌= మరియు, అంతేగాక; వానికెలంకులను= ఆ రథాదుల 
పార్ప్వభాగాలలో; కేతనంబులకును= ధ్వజాలకు కూడా; తగన్‌= తగినవిధంగా; పట్టునట్టు+చేసి= పట్టించి; వెండియున్‌= మజియు; 
మోహరంబు ముందటను= వ్యూహానికి ముందుభాగాన; పార్ఫ్యంబులన్‌= ప్రక్కలకు; పిణుందను= వెనుకభాగానకూడా; ప్రభలు= 
కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; పొడవుగాన్‌= ఎత్తుగా; ఎత్తిపట్టన్‌= లేవనెత్తి పట్టుకొనేందుకు; పనిచినన్‌= నియోగించగా; 
ఆ+వెలుంగు= ఆ వెలుగు; నింగికిన్‌= ఆకాశానికి; నేలకున్‌= భూమికి; చాలి= సరిపడి; పొలిచెన్‌= ఒప్పింది; అట్టి+ఎడన్‌= ఆ 
సమయాన; మణిభూషణంబులను= మణిమయభూషణాలతో; రత్నకేతనంబులను= రత్నఖచిత ధ్వజాలతో; వివిధ+ ఆయుధం 
బులను= అనేకాలైన ఖడ్గాద్యాయుధాలతో; ప్రతిప్రభలు= ప్రతిఫలించిన కాంతులు; ప్రజ్వరిల్లన్‌= వెలుగొందగా; శోభిల్లి= ప్రకాశించి; 
స్‌ సైన్యంబు= ని సేన; ఒప్పెన్‌= ఒప్పింది; అప్పుడు= అదే సమయంలో; పాండవ బలంబునను= పాండవుల సైన్యంలోకూడా; 
రథంబునకున్‌= రథానికి; పదియును= పది దివిటీలు; కరికిన్‌= ఏనుగుకు; ఏడును= ఏడు దివిటీలు; తురంగంబునకున్‌= అశ్యానికి; 
రెండును= రెండు దివిటీలు; కాన్‌= ఉండేటట్టు; తద్‌+(ప్రకారంబునన్‌= ఆ విధంగా; కర దీపికా= చేదివిటీలయొక్క; ఆలోకంబు= 
వెలుగు; ఆలోకనీయంబు+అయ్యెన్‌= చూడదగినదయింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆ+అస్ర్రగురుడు= ఆ 
అస్త్రవిద్యాగురువు అనగా ద్రోణుడు; మధ్యందిన మార్తాండు పగిదిన్‌= మట్టమధ్యాహ్న సూర్యుడివలె; ప్రదీప్తమూర్తి ఐ= 
వెలుగొందుతున్న ఆకారం కలవాడై; వెలుంగన్‌= ఒప్పుతూ ఉండగా; ఆ+మనుజపతి= ఆ రాజు అనగా దుర్యోధనుడు; 
అనుజన్ములతోన్‌= (తన) తమ్ములతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: చేసుకొని పదాతిదళాలు దివిటీలు తేగానే, దుర్యోధనుడు రథానికి అయిదుదివిటీల చొప్పున, ఏనుగుకు 
మూడు చొప్పున, అశ్వానికి ఒకటి చొప్పున ఆ దివిటీలను విధిగా పట్టించాడు. మరియు వాటికి రెండు వైపుల 
ధ్వజాలకు దివిటీలు ఏర్పరచాడు. వ్యూహానికి ముందుభాగంలో, ఇరువైపుల, వెనుకభాగంలో కాంతులు విరజిమ్మే 
విధంగా పొడవుగా దివిటీలను ఎత్తిపట్టించగా, ఆ కాంతులు ఆకాశాన భూమిపైన వలసినంతగా (ప్రసరించాయి. 
అంతేగాక ఆ దివిటీల కాంతులు మణిభూషణాలు రత్నధ్వజాలు ఆయుధాలు - వీటి అన్నింటిలో ప్రతిఫలించి 
ద్విగుణీకృతంగా భాసిల్లాయి. ఇక పాండవసైన్యంలో కూడా రథానికి పది, గజానికి ఏడు, అశ్వానికి రెండు చొప్పున 
దివిటీలను పట్టించారు. ఆ సైన్యంకూడా దివిటీలప్రకాశంతో మిక్కుటంగా చూడ ముచ్చట గొల్పింది. ఆ సమయంలో 
ఆ ద్రోణాచార్యుడు మట్టమధ్యాహ్న సూర్యుడివలె వెలుగొందాడు. అది చూచి దుర్యోధనుడు తన తమ్ములతో 


ఇట్లా అన్నాడు: 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 601 


విశేషం: అలం: ఉపమ. [ద్రోణుడిని మధ్యందిన మార్తాండునితో పోల్చటం చేత ఉపమాలంకారం. మధ్యందినమున్నంతవరకే 
ఆ సూర్యుడు వెలుగొంది తరువాత తన (ప్రకాశాన్ని కోల్పోతాడు కాబట్టి ఈ ద్రోణుడిట్లా వెలుగొందటం తాత్కాలికమే - 
శాశ్వతంకాదు అనే అనిష్టార్థాన్ని సూచిస్తూ ఉన్నది. 
తే “శల్య కృతవర్మ ముఖ యోధ సమితి( గూర్చి । కొని మహోద్యోగమున మీరు కుంభజన్ము 

చెంత కా ద్రుపదాత్మజు( జేరకుండ । నాంగు' డొరు లెల్లవారల నతండు గెలుచు.” 145 


ప్రతిపదార్థం: మీరు= సోదరులారా! మీరు; శల్య కృతవర్మ ముఖయోధ సమితిన్‌= శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులవర్గాన్ని; 
కూర్చికొని= కూడగట్టుకొని; మహా+ఉద్యోగమునన్‌= గొప్ప ప్రయత్నంతో (ఏం చేయాలంటే); కుంభజన్ముచెంతకున్‌= 
ద్రోణాచార్యుడి సమీపానికి; చేరకుండన్‌= రాకుండా; ఆ (ద్రుపదాత్మజున్‌= ఆ (ద్రుపదుడి తనయుడగు ధృష్టద్యుమ్నుడిని; 
ఆంగుండు= ఆపండి; అతండు= ఆ (ద్రోణాచార్యుడు; ఒరులు+ఎల్లవారలన్‌= ఇతరులనందరినీ; గెలుచున్‌= గెలుస్తాడు. 


తాత్సర్యం: “ఓ సోదరులారా! మీరు శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులసమూహాన్ని కూడగట్టుకొని, 
తీవ్రప్రయత్నంతో ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని సమీపించకుండా ఆపండి. ద్రోణుడు మిగిలినవారినందరినీ 
గెలుస్తాడు.” 


విశేషం: (ద్రుపదుడు తన వైరాన్ని తీర్చుకొనటానికి తపస్సుచేసి, (ద్రోణవధకై పొందినవాడు ధృష్టద్యుమ్నుడు. కాబట్టి “అతడు 
ద్రోణుడిని సమీపించకుండా ఆపండి” అని అనటంలోని ఆంతర్యాన్ని 'ద్రుపదాత్మజున్‌ అనేపదం ధ్వనిస్తూ ఉన్నది. అతడు తప్ప 
పాండవసేనలో మరే వీరుడూ ద్రోణుడిని జయించేవాడు లేడనే అర్థం కూడా ఆ ధ్వనిచే స్ఫురిస్తూ ఉన్నది. ఈ అర్థమంతా 
మూలంలో వాచ్యంగా ఉన్నది. 


పాండవ కౌరన వీరుల ద్వంద్వ యుద్దము (సం.7-139-22) 


వ. పదంపడి యా ధృష్టద్యుమ్నుం బరిమార్చు, కిరీటిం గర్భుండును, భీమసేనుని నేనును గెలుతు' మని పలికి 
బలంబులకు6 జేయివీచి కడంగిన, నెదిరి సేనయు నురవడింప నెన్నండును జూడవినంబడని యట్టి 
బవరంబయ్యె; బాండవాగ్రజుండు' దన దొరల ద్రోణుమీందం గవియుం డని పనిచి, తానును దటిమిన, 
నమ్మనుజపతిం గృతవర్మయు, సాత్యకిని భూరియు, సహదేవు రాధేయుండును , వాయుసూను 
సుయోధనుండును, నకులుని శకునియు, శిఖండి. గృపాచార్యుండును, బ్రతివింధ్యుని దుశ్మాసనుండును, 
ఘటోత్కచుని గురుపుత్రుండును, బాంచాల విభుని వృషసేనుండును, మత్య్యరాజును మద్రేశ్వరుండును, 
శతానీకుని( జిత్రసేనుండును, నర్దునుని యలంబుసుండునుం దలపడి; రిట్లు గురుని నొంపను రక్షింపను 
బూని మణియు ననేకు లనేకుల( దార్మొనిరి; సోమక సైన్యంబు సమయించు నక్కుంభసంభవుని 
ధృష్టద్యుమ్నుండు మార్మొనియె; నట్టియెడ. 146 

ప్రతిపదార్థం: పదంపడి= తరువాత; ఆ ధృష్టద్యుమ్నున్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; పరిమార్చు= సంహరించే; కిరీటిన్‌= అర్జునుడిని; 

కర్టుండును= కర్ణుడూ; భీమసేనునిన్‌= భీముడిని; నేనును= నేను అనగా దుర్యోధనుడు; గెలుతుము= గెలుస్తాం; అని= ఇట్టా; 
పలికి= చెప్పి; బలంబులకున్‌= సైన్యాలకు; చేయివీచి= చేయి కదలించి అనగా సంజ్ఞచేసి; కడంగినన్‌= యుద్దానికి పూనుకొన్న 
వెంటనే; ఎదిరిసేనయున్‌= శత్రుసైన్యం కూడా; ఉరవడింపన్‌= విజృంభించగా; ఎన్నండును= ఏనాడు కూడా; చూడ 
వినంబడని+అట్టి= చూడనట్టి విననట్టి; బవరంబు= యుద్దం; అయ్యెన్‌= అయింది; పాండవ+అ(గజుండు= పాండవుల అన్న 
ధర్మరాజు; తన దొరలన్‌= తనకు సహాయంగా వచ్చిన రాజులను; |ద్రోణుమీ(దన్‌= |ద్రోణుడిపై; కవియుండు+అని= ఉద్యమించండి 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని; పనిచి= పంపి; తానును, ధర్మరాజు కూడా; తటిమినన్‌= (ద్రోణుడిపైకి) పరుగిడగా; ఆ+మనుజపతిన్‌= ఆ ధర్మరాజును; 
కృతవర్మయున్‌= కృతవర్మా సాత్యకి; భూరియున్‌= భూరి అనే కురువంశరాజు; సహదేవున్‌= సహదేవుడిని; రాధేయుండును= 
కరుడు; వాయుసూనున్‌= భీముడిని; సుయోధనుండును= దుర్యోధనుడు; నకులునిన్‌= నకులుడిని; శకునియున్‌= శకుని; శిఖం 
డిన్‌= శిఖండిని; కృపాచార్యుండును= కృపాచార్యుడూ; ప్రతివింధ్యునిన్‌= ప్రతివింధ్యుడిని; దుశ్ళాసనుండును= దుశ్శాసనుడు; 
ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; గురుపుత్రుండును= [ద్రోణపుత్రుడు అశృత్తామ; పాంచాల విభునిన్‌= పాంచాలరాజు ద్రుపదు 
డిని; వృషసేనుండును= వృషసేనుడు; అర్జునునిన్‌= అర్జునుడిని; అలంబుసుండును= అలంబుసుడు అనే రాక్షసుడు; తలపడిరి= 
డీకొన్నారు; (ద్రోణుడిపైకి వెళ్ళకుండా నిరోధించారని భావం); ఇట్టు= ఈ విధంగా; గురునిన్‌= (ద్రోణుడిని; నొంపను= బాధించ 
టానికి; రక్షింపను= రక్షించటానికి; పూని= ఉద్యమించి; మటణియున్‌= ఇంకా; అనేకులు= పలువురు; అనేకులన్‌= పలువురిని; 
తార్కొనిరి= డీకొన్నారు- పాండవ పక్షీయులు ద్రోణుడిపైకి పరుగుతీస్తూ ఉంటే, కౌరవపక్షీయులు వారిని వెళ్ళకుండా నిరోధించారు; 
సోమకసైన్యంబు= సోమక సైన్యాన్ని; సమయించు+ఆ+కుంభసంభవునిన్‌= సంహరించే ఆ |ద్రోణాచార్యులను; ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్సర్యం: తరువాత ధృష్టద్యుమ్నుడిని చంపుతాడు. అర్జునుడిని కర్టుడు జయిస్తాడు. భీముడిని నేను 
గెలుస్తాను.” అని పలికి సైన్యాలకు చేతితో కదలిపొండని సంజ్ఞ చేశాడు దుర్యోధనుడు. తాను కూడా 
పోరాడటానికి కదిలాడు. శత్రుసైన్యం కూడా విజృంభించింది. ఇక ఆ యుద్దంతీరు ఎన్నడూ కూడా 
ఇంతకుముందు చూడలేదు, వినలేదు. అప్పుడు ధర్మరాజు తనవారిని ద్రోణుడిమీదికి యుద్దానికి పంపాడు. 
అంతేకాక తాను కూడా [ద్రోణుడిసైకి పోరాడటానికి వెళ్ళుతూ ఉంటే కృతవర్మ ఎదుర్కొన్నాడు. ఇట్లే సాత్యకిని 
భూరి అనే అతడు, సహదేవుడిని కర్ణుడు, భీముడిని దుర్యోధనుడు, నకులుడిని శకుని, శిఖండిని కృపాచార్యుడు, 
ప్రతివింధ్యుడిని దుశ్శాసనుడు, ఘటోత్కచుడిని అశ్వత్భామ, (ద్రుపదరాజును వృషసేనుడు, విరాటరాజును 
శల్యుడు, శతానీకుడిని చిత్రసేనుడు, అర్జునుడిని అలంబుసుడనే రాక్షసుడు అడ్డగించి ద్రోణుడి పైకి వెళ్ళకుండా 
నిలిపి యుద్దం చేశారు. పాండవపక్షీయులేమో (ద్రోణుడిని డీకొనటానికి వెళ్ళుతూ ఉంటే కౌరవపక్షీయులు 
(ద్రోణుడిని రక్షించటానికి, పాండవపక్షీయులను అటు వెళ్ళకుండా ఆపి వారితో యుద్దానికి తలపడ్డారు. ఆ 
సందర్భంలో ఎందరో ఎందరితోనో యుద్దానికి తలపడ్డారు. పేర్టు లెక్కించి చెప్పటం సాధ్యంకాదు. ద్రోణుడు 
సోమకసైన్యంతో పోరాడుతూ దానిని హతమార్చాడు. అట్టి సమయంలో ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడిని 
ఎదుర్కొన్నాడు. ఆ సమయాన. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'గురుని నొంపను రక్షింపను’ అనే చోట యథాసంఖ్యాలంకారం. 'ధర్మరాజాదులు గురుని నొంపను బూని తలపడిరి- 
కృతవర్మాదులు గురుని రక్షింపను బూని తలపడిరి' అనేవిధంగా అన్వయం. 'మణియు ననేకులు అనేకులతో తార్కొనుటకు” 
కూడా కారణం ఇదియే. 


సీ. పాండవాగ్రజుని చాపము ద్రుంచె( గృతవర్య; । యత డొండు విలు గొని యతని నొంచె; 


ధనువును దునిమి హస్తం బుచ్చిపో శక్తి; యడరింప వేటి శరాసనంబు 
గొని హయ సూతుల( గోదండంబును బొడి । సేసి హార్దిక్యుండు సెలంగి యేసె 
నరనాయకుండు గృపాణముగొన్న నటిక( । దోమరము. బూనిన రూపుమాపి మటువు( 


తే. బఖజియలుగ. జేసి తనువున బటిపె నార | సంబు; లిట్లమ్మహాబలు చటుల విక్ర 
మంబు దుస్సహ మగుడు నమ్మానవేంద్రు€ । డనికి. దొల(గిన గురుబల మలరె నధిప! 147 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 603 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కృతవర్మ; పాండవ+అ(గ్రజుని చాపము= ధర్మరాజు విల్లు; త్రుంచెన్‌= తెగవేశాడు; 
అత(డు= ఆ ధర్మరాజు; ఒండువిలు= ఇంకో విల్లు; కొని= తీసికొని; అతనిన్‌= ఆ కృతవర్మను; నొంచెన్‌= నొప్పించాడు - 
అనగా యుద్దం చేశాడు; ధనువును= ఆ కృతవర్మ ధనుస్సును; తునిమి= తునుకలు చేసి; హస్తంబు= చేతిని; ఉచ్చిపోన్‌= 
చీల్చుకొనిపోయే విధంగా; శక్తి= శక్యాయుధాన్ని; అడరింపన్‌= ప్రయోగించగా; వేణు+అ= వేరే; శరాసనంబు= ధనుస్సును; కొని= 
తీసికొని; హయసూతులన్‌= అశ్వాలను, రథసారథిని కూడా; కోదండంబును= ధనువును; పొడి+చేసి= చూర్లంచేసి - ధర్మరాజు 
రథమునకున్న అశ్వాలను అతడి సారథిని సంహరించి అతడి ధనుస్సును కూడా తెగగొట్టి అని భావం; హార్చిక్యుండు= కృతవర్మ; 
చెలంగి= చెలరేగి; ఏసెన్‌= బాణాలను ప్రయోగించాడు; నరనాయకుండు= ధర్మరాజు; కృపాణము= ఖడ్లాన్ని; కొన్నన్‌= (గ్రహించగానే; 
నజుకెన్‌= ఖండించాడు; తోమరమున్‌= తోమరాన్ని; పూనినన్‌= పట్టుకోగానే; రూపుమాపి= ధ్వంసంచేసి; మటణువున్‌= కవచాన్ని; 
పటియలుగన్‌+చేసి= ఛిన్నంచేసి; తనువునన్‌= శరీరంపై; నారసంబులు= బాణాలను; పజుపెన్‌= వ్యాపింపచేశాడు - అనగా 
శరీరమంతటా బాణాలతో కొట్టాడని భావం; ఇట్టు= ఈ విధంగా; ఆ+మహాబలు చటుల వి[క్రమంబు= గొప్ప బలంగల ఆ 
కృతవర్మ అందమైన పరా(క్రమం; దుస్సహము+అగుడున్‌= సహించరానిది కాగా; ఆ+మానవ+ఇంద్రుండు= ఆ ధర్మరాజు; 
అనికిన్‌= యుద్దానికి - యుద్దంనుండి అని భావం; తొలంగినన్‌= తొలగిపోగా; కురుబలము= (మీ) కౌరవసైన్యం; అలరెన్‌= 
సంతోషించింది. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! కృతవర్మ ధర్మరాజు ఏల్లు తెగగొట్టాడు. వెంటనే అతడు మరో విల్లు 
గ్రహించి, ఆ కృతవర్మను బాణాలతో నొప్పించాడు, అతడి వింటిని ముక్కలు చేసి శక్యాయుధాన్ని అతడిపై 
ప్రయోగించాడు. అది అతడిచేతిని చీల్చుకొనిపోయింది. అయినా ఆ కృతవర్మ వేరొక ధనుస్సును తీసికొని ధర్మరాజు 
రథానికున్న గుర్రాలను, సారథిని సంహరించాడు. మరియు అతడి ధనువును కూడా నుగ్గునుగ్గు చేశాడు. ధర్మరాజు 
ఖడ్గాన్ని (గ్రహించాడు. దాన్నికూడ నరికివేశాడు. వెంటనే తోమరాన్ని ధర్మరాజు తీసికొనగా దానిని కూడ 
నశింపజేశాడు. అంతేకాక ధర్మరాజు కవచాన్ని తూట్టుపడే విధంగా చేసి, ఆ ధర్మరాజు శరీరంలో ఎన్నో బాణాలు 
నాటాడు. ఇక ధర్మరాజు ఆ కృతవర్మ యుద్దాన్ని సహించలేకపోయాడు. వెంటనే యుద్దభూమినుండి 
తొలగిపోయాడు. అది చూచి మీ కౌరవసేనలో సంతోషం ఉప్పొంగింది. 


క. భూరియు శినివరు(డు శరా । సారము లొండొరులమీ(ద సరి బటిపి వడిం 

బోరునెడ భల్లమున నా । కౌరవు విలు ద్రుంచె సత్యకసుతుం డధిపా! 148 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; భూరియున్‌= భూరి అనే కురువీరుడు; (మరియు) శినివరుండు= సాత్యకి; 
శర+ఆసారములు= బాణధారలు; ఒండొరులమీ(దన్‌= ఒకరు మరియొకరిపైన పరస్పరం; సరిన్‌= సమంగా; పఖిపి= వ్యాపింపజేసి; 
వడిన్‌= వేగంగా; పోరునెడన్‌= యుద్దం చేసే సమయంలో; భల్లమునన్‌= భల్లమనే బాణంతో; ఆ కౌరవువిలున్‌= ఆ 
కురువంశీయుడగు భూరియొక్క విల్లును; సత్యకసుతుండు= సాత్యకి; త్రుంచెన్‌= తెగగొట్టాడు. 
తాత్సర్యం: భూరి, సాత్యకి ఈ ఇరువురు ఒకరిపై మరియొకరు సమానంగా బాణవర్దాన్ని కురిపిస్తూ వేగంగా 
యుద్దం చేస్తూ ఉండగా ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ కురువంశీయుడైన భూరియొక్క విల్లును సాత్యకి ఒక 
భల్లంతో విరుగగొట్టాడు. 


ఆ. త్రుంచి మేను గాడ దూపులు నిగిడింప । నాత( డొండు వింట నతని నొంచి 
ధనువు దునుమ[( గోప మినుమడి యై శక్తి(। ద్రెళ్ళ వైచె శినివరేణ్యు( డతని. 149 


ప్రతిపదార్థం: త్రుంచి= ఆ భూరివిల్లును తెగవేసి; మేను= శరీరాన్ని; కా(డన్‌= క్రుచ్చుకొనే విధంగా; తూపులు= బాణాలను; 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిగిడింపన్‌= ప్రయోగించగా; ఆతండు= ఆ భూరి; ఒండువింటన్‌= మరియొక విల్లుతో; అతనిన్‌= ఆ సాత్యకిని; నొంచి= నొప్పించి; 
ధనువు= విల్లును; తునుమన్‌= (త్రుంచగా; కోపము= కోపం; ఇనుమడి ఐ= రెట్టింపై; శినివరేణ్యుండు= సాత్యకి; అతనిన్‌= ఆ 
భూరిని; త్రెళ్ళన్‌= పడిపోయేటట్టు అనగా - మరణించేవిధంగా; శ్రక్తిన్‌= శక్తి అనే ఆయుధంతో; వైచెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: ఆభూరి (యొక్క) ధనుస్సును (త్రుంచి, శరీరంపైబాణాలు నాటాడు. వెంటనే ఆ భూరి మరియొక 
ధనుస్సును తీసికొని ఆ సాత్యకిని బాణాలతో నొప్పించి, అతడి ధనుస్సును ముక్కలు చేశాడు. దానితో సాత్యకికి 
కోపం రెండింతలైనది. శక్యాయుధాన్ని భూరిపై ప్రయోగించాడు. దానితో భూరి మరణించాడు. 


వ. ఇట్లు సాత్యకి చేతం జచ్చిన భూరిం జూచి భారద్వాజపుత్రుం డతని పయిం గవియుటయు ఘటోత్మచుండు 
'నిలునిలు' మని యెలుంగు సూపి దొడ్డ తూపు లడరించిన నతం డవి మగిడించి పెల్లేసిన నేదు వెటిగిన 
ట్లయ్య సురవరుండు దశ విశిఖంబులు రయంబున నురంబునంగ్రుచ్చిన మూర్చవచ్చి యమ్మేటిజోదు కేతుదండం 
బవలంబించి. 150 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సాత్యకిచేతన్‌= సాత్యకిచేత; చచ్చినభూరిన్‌= మరణించిన భూరి అనే రాజును; చూచి; 
భారద్వాజపుత్రుండు= ద్రోణపుత్రుడు అశ్వత్థామ; అతనిపయిన్‌= ఆ సాత్యకి పై; కవియుటయున్‌= తలపడగానే; ఘటోత్కచుండు= 
ఘటోత్కచుడు; నిలు నిలుము+అని= ఆగాగు అని; ఎలుంగు+చూపి= కంఠధ్వని చేసి (పెద్దగా అరచి అని భావం); దొడ్డతూపులు= 
దృఢమైన బాణాలను; అడరించినన్‌= ప్రయోగించగా; అతండు= ఆ అశృత్తామ; అవి= ఆ బాణాలను; మగిడించి= తిప్పికొట్టి; 
పెల్టు= అధికంగా; ఏసినన్‌= బాణాలతో కొట్టగా; ఏదు= ముండ్లపంది; పెణిగినట్టు= చెలరేగినవిధంగా; ఆ+అసురవరుండు= 
ఆ ఘటోత్కచుడు; దశవిశిఖంబులు= పదిబాణాలను; రయంబునన్‌= వేగంగా; ఉరంబునన్‌= వక్షస్థలంలో; క్రుచ్చినన్‌= (కుచ్చు 
కొనేటట్టు కొట్టగా; మూర్చవచ్చి= మూర్చవస్తున్నట్టయి తెలివి కోల్పోతున్నట్టు తోచి; ఆ+మేటిజోదు= ఆ యోధశ్రేష్ణుడు అశ్వత్థామ; 
కేతుదండంబు= ధ్వజస్తంభాన్ని; అవలంబించి= పట్టుకొని; 


తాత్సర్యం: ఇట్టా సాత్యకిచేత మరణించిన భూరిని చూచి అశ్వత్భామ, సాత్యకి నెదుర్కొనటానికి ఉద్యమించగా, 

ఘటోత్కచుడు అశ్యత్తామను 'నిలు నిలు' మని పెద్దగా అరుస్తూ అడ్డుకొని అతడిపై దృఢమైన బాణాలను 

ప్రయోగించాడు. వెంటనే అశ్వత్థామ ఆ బాణాలను త్రిప్పికొట్టటమే కాక, ఆ ఘటోత్కచుడిని దృఢమైన బాణాలతో 

నొప్పించాడు. అప్పుడు ఘటోత్కచుడు ముండ్లపంది విజృంభించినట్లు చెలరేగిపోయి, పదిబాణాలతో ఆ 

అశృత్తామను వకఃసలంలో వేగంగా కొటాడు. దానితో అశృత్తామకు మూర్చవచ్చినట్టయి ఆ రథంమీదనే 
థి ఆ థి అ థి or 

ధ్వజస్తంభాన్ని ఆనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆలోనన తెలిసి మెటు(గు | వాలిక నారసము దైత్యువక్షమున వెసం 
గీలించిన నరదముపై । సోలిపడుడు( దేరు దొల(గ సూతుడు దోలెన్‌. 151 


ప్రతిపదార్థం: ఆలోననన్‌+అ= అంతలోనే; తెలిసి= తెలివి పొంది - మూర్చదేరి అని భావం; మెజుంగు= తళతళ మెరుస్తూ 
ఉన్న; వాలిక= దీర్హమైన; నారసము= బాణాన్ని; దైత్యువక్షమునన్‌= ఆ ఘటోత్కచుడి జొమ్ములో; కీలించినన్‌= (క్రుచ్చుకొనేటట్లు 
వేయగా; అరదముపైన్‌= రథంపై; సోలి= మూర్చపోయి; పడుడున్‌= పడిపోయిన వెంటనే; సూతుండు= ఆ ఘటోత్కచుడి సారథి; 
తేరు= రథాన్ని; తొలంగన్‌= రణరంగంనుండి తొలగిపోయే విధంగా; తోలెన్‌= తోలాడు. (ఇట్టు అశ్యత్తామ తాకిడికి తట్టుకోలేక 
మూర్చిల్లిన ఘటోత్కచుడిని రథచోదకుడు రణరంగానికి దూరంగా తీసికొని వెళ్ళాడని భావం). 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 605 


తాత్సర్యం: అంతలోనే తెలివి పొంది, ఆ ఘటోత్కచుడి వక్షంలో దృఢమైన, తీక్ష్‌ణమైన బాణంతో కొట్టాడు. 
వెంటనే ఆ ఘటోత్కచుడు ఆ దెబ్బకు ఆగలేక సొమ్మసిల్లి, రథంపై ఒరిగాడు. అది గమనించి, సారథి ఆ రథాన్ని 
ప్రక్కకు తీసికొని వెళ్ళాడు. 
క _ భీముండు6ం గురుపతియు శర । స్తోమము లొండొరులమీ6ద6 దొరంగించుచు ను 

ద్దామాంభోద పిహిత రవి । సోముల చందమున నొప్పుచుం బోరునెడన్‌. 152 


ప్రతిపదార్థం: భీము(డు= భీమసేనుడు; కురుపతియున్‌= దుర్యోధనుడు; శరస్తోమములు= బాణాల సమూహాలను; ఒండొరుల 
మీందన్‌= ఒకరు మరియొకరిపై; తొరంగించుచున్‌= వర్షించుకుంటూ (ఉండేటప్పుడు); ఉద్దామ= గొప్ప; అంభోద= మేఘాలచేత; 
పిహిత= కప్పబడిన; రవిసోముల= సూర్యచంద్రుల; చందమునన్‌= విధాన; ఒప్పుచున్‌= (ప్రకాశిస్తూ; పోరు+ఎడన్‌= యుద్దం 
చేసేటప్పుడు. 
తాత్సర్యం: భీమ దుర్యోధనులు ఒకరినొకరు బాణసమూహంతో కప్పుకొంటూ, పెద్ద మేఘాలు కప్పివేసి 
సూర్యచం(ద్రులవలె (ప్రకాశిస్తూ యుద్దం చేసే సమయంలో. 
విశేషం: అలం: ఉపమ. “రవి సోముల చందమున' అనేటప్పుడు ఉపమాలంకారం. దానిచేత భీమ దుర్యోధనులు పరస్పరం 
కనబడనంత దట్టంగా బాణాలు ప్రయోగిస్తూ యుద్దం చేశారనే విషయం ప్రకృతంలో ధ్వనిస్తూ ఉన్నది. ఇది అలంకారకృత వస్తుధ్వని. 
చ. ధనువు సిడంబు. ద్రుంచి సముదగ్రత భీముండు మేను నొంపన 

మృనుజవిభుండు వేజొక సమగ్రబలం బగు చాప మెత్తి యా 

యనమెయి. గాండ విల్‌ విటుగునట్లుగ నేసిన నొండువింట న 

య్యనిలజు( దేడు నారసము లా నృపు గాత్రమునందు. గ్రుచ్చుచున్‌. 153 


ప్రతిపదార్దం: భీముండు= భీమసేనుడు; ధనువున్‌= ఆ దుర్యోధనుడి ధనుస్సును; సిడంబున్‌= ధ్వజాన్ని; (త్రుంచి= తెగవేసి; 
సముదగ్రతన్‌= జౌద్దత్యంతో అనగా గర్వంతో; మేనున్‌= దుర్యోధనుడి శరీరాన్ని; నొంపన్‌= నొప్పించగా; ఆ+మనుజ విభుండు= 
ఆ దుర్యోధనుడు; వేజొక సమగ్ర బలంబు+అగు= మరియొక బలిష్టమైన; చాపము= విల్లు; ఎత్తి= తీసికొని; ఆయనమెయిన్‌= 
ఆ భీముడి శరీరంలో; కాండన్‌= (క్రుచ్చుకొనే విధంగా; విల్‌= ధనుస్సు; విణుగునట్టుగన్‌= విరిగిపోయే విధంగానూ; ఏసినన్‌= 
బాణాలతో కొట్టగా; ఒండు వింటన్‌= మరో ధనుస్సుతో; ఆ+అనిలజుండు= ఆ వాయునందనుడు, భీముడు; ఏడు నారసములు= 
ఏడుబాణాలను; ఆ నృపగాత్రమునందున్‌= ఆ రాజు అనగా దుర్యోధనుడి శరీరంలో; క్రుచ్చుచున్‌= నాటుకపోయేటట్టు చేస్తూ, 


తాత్పర్యం: భీముడు, దుర్యోధనుడి ధనుస్సును, ధ్వజాన్ని ముక్కలు చేసి, గర్వం ప్రదర్శిస్తూ అతడి శరీరాన్ని, 
బాణాలతో నొప్పింపగా, దుర్యోధనుడు వేరే ధనుస్సును - మహాదృఢమైన దానిని (గ్రహించి భీముడి శరీరం నొప్పి 
పుట్టే విధంగా, అతడి ధనుస్సు విరిగేవిధంగా చేయగా, అప్పుడు భీముడు మరొకవిల్టు (గ్రహించి ఏడుబాణాలతో 
దుర్యోధనుడిని కొట్టి శరీరాన్ని గాయపరిచాడు. 


చ. విలు దునుమాడి వెండియును విండులు నా ల్లత( డెత్త నెత్త ను 
త్తలముగ ద్రుంచి వైచె గద దత్తురగంబుల సూతు6 జంప న 
గ్గలమగు భీతి రాజు దొలంగన్‌ వెస దాంటుడు. గాన కాతండుం 
బొలిసెనకా6 దలంచి మది బొంగి వృకోదరు. డార్టె; నార్చినన్‌. 154 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విలు= ధనుస్సును; తునుమాడి= తునుకలు చేసి; వెండియున్‌= మళ్ళీ; అతండు= ఆ దుర్యోధనుడు; నాల్లు 
విండులు= నాలుగు ధనువులను; ఎత్తన్‌+ఎత్తన్‌= ఎత్తుతూ పోతూ ఉండగా; ఉత్తలముగన్‌= వేగంగా; త్రుంచివైచెన్‌= త్రుంచివేశాడు; 
గదన్‌= గదతో; తద్‌+తురగంబులన్‌= అతడి అశ్వాలను; సూతున్‌= సారథిని; చంపన్‌= సంహరించగా; అగ్గలము+అగు= 
అధికమైన; భీతిన్‌= భయంతో; రాజు= దుర్యోధనుడు; తొలంగన్‌= తొలగిపోగా; వెసన్‌= తొందరగా; దాయటు(డున్‌= దాటినంతనే; 
కానక= గుర్తించక; ఆతండున్‌= ఆ దుర్యోధనుడును; పొలసెను+అ+కాన్‌= మరణించియే ఉండవచ్చును అని; తలంచి= అనుకొని; 
మదిన్‌= మనస్సులో; పొంగి= ఎంతో సంతోషించి; వృకోదరుండు= భీముడు (తోడేలు పొట్టవంటి పొట్ట గలవాడు కాబట్టి భీముడికి 
ఆ పేరు); ఆర్బెన్‌= సింహనాదం చేశాడు; ఆర్బినన్‌= ఆర్వగా. 


తాత్సర్యం: విల్లును ముక్కలు చేసి, అతడు మళ్ళీ విల్లెత్తాడో లేదో మళ్ళీ తునుకలు చేశాడు. ఇట్టా నాలుగు 
విల్లులను ఖండించాడు. అంతేకాక గదతో ఆ దుర్యోధనుడి రథానికున్న అశ్వాలను, సారథిని సంహరించాడు. 
అప్పుడు దుర్యోధనుడు విపరీతభయంతో యుద్దంమాని, వేగంగా అక్కడినుండి అగపడకుండా వెళ్ళగా అతడు 
మరణించాడనే భావించి భీముడు సింహనాదం చేశాడు. ఆ సింహనాదానికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉసా నియా ప్రతిలో “జావి అనే పాఠానికి చూపిన 'జంపి అనే పాఠాంతరం ప్రకృతానుగుణమగుటచేత (గ్రహించటం జరిగింది. 


వ. మన మూకలు నట్లకా. దలంచి హాహాకారంబులతో నాకులతం బొందె; నందలి జనంబులు ప్రమదంబునం 
జెలంగి రక్కౌరవేంద్రుండు వేజొక్క తేరెక్కి తోంవినం గని యెల్లవారును డిందుపడిరి ; కర్ణ సహదేవులు 
సముదీర్ణ విక్రమంబు వెలయం బెనంగునప్పుడు. 155 


ప్రతిపదార్థం: మన మూశలు= మన సైన్యాలు; అట్టు+అ= అట్లాగే; కాన్‌+అయినట్టుగా+తలంచి= అనుకొని, అనగా 
దుర్యోధనుడు మరణించాడనే భావించి; హాహాకారంబులతోన్‌= హా హా (అయ్యో! అయ్యో!) అనే ఆర్తధ్వనులతో, అనగా 
దుఃఖాతిశయంతో (హా హో' అని అరుస్తూ; ఆకులతన్‌= వ్యాకులభావాన్ని; పొందెన్‌= పొందాయి; అందలి జనంబులు= ఆ పాండవ 
పక్షంలో ఉండే జనులు; ప్రమదంబునన్‌= సంతోషంతో; చెలంగిరి= నినాదం చేశారు; (అంతలోనే) ఆ+కౌరవేంద్రుండు= ఆ 
దుర్యోధనుడు; వేజొక్క తేరు= మరియొక రథాన్ని; ఎక్కి= అధిరోహించి; తోంచినన్‌= దర్శనమీయగానే; ఎల్లవారును= అందరూ 
(ఇరువైపుల వారందరూ - అని భావం); డిందుపడిరి= ఉపశమించారు (చెలరేగటాలు మానారు!); కర్షసహదేవులు= కర్షుడును, 
సహదేవుడును; సముదీర్ల విక్రమంబు= గొప్ప పరాక్రమం; వెలయన్‌= ప్రకాశించగా; పెనంగునప్పుడు= యుద్దం చేసే సమయంలో. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన సైన్యాలు కూడా దుర్యోధనుడు మరణించాడనే భావించి హాహాకారాలు 
చేస్తూ కలతనొందాయి. పాండవసైన్యాలు సంతోషంతో సింహనాదాలు చేశాయి. ఇంతలో దుర్యోధనుడు 
వేరొకరథంపై కూర్చొని దర్శనమివ్వటంతో అందరు సద్దుమణిగారు. కర్ల సహదేవులు గొప్ప పరాక్రమంతో యుద్దం 
చేస్తుండగా 

క  అమ్మాద్రీసుతుC దేపున(। దొమ్మిది వాలమ్ము లొడల( దూర్చిన నతిరో 

షమ్మునం గర్జుండు దదం । గమ్ములు నొప్పించె. దీవ్రకాండ శతమునన్‌. 156 

ప్రతిపదార్థం: ఆ+మాద్రీసుతుండు= ఆ సహదేవుడు; ఏపునన్‌= విజృంభణతో; తొమ్మిది వాలు+అమ్ములు= తొమ్మిది 
తీక్షణములైన బాణాలను; ఒడలన్‌= కర్ట్షుడి శరీరాన; తూర్చినన్‌= (క్రుచ్చుకొనేటట్టు కొట్టగా; కర్షుండు; అతి రోషమ్మునన్‌= మిక్కిలి 


కోపంతో; తీవ్ర కాండశతమునన్‌= వాడి అయిన నూరుబాణాలతో; తద్‌+అంగంబులు= ఆ సహదేవుడి శరీరావయవాలను; 
నొప్పించెన్‌= నొప్పించాడు - నొప్పి పుట్టేవిధంగా కొట్టాడని భావం. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 607 


తాత్సర్యం: ఆ సహదేవుడు విజృంభించి కర్ణుడిని తొమ్మిది తీక్షణములైన బాణాలతో కొట్టి, శరీరాన్ని గాయపరచగా, 
కర్షుడు మహాకోపంతో అతని అవయవాలను వంద వాడిబాణాలతో నొప్పించాడు. 


వ. ఇట్లు సహదేవుం బొదివి రాధేయుండు. 157 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సహదేవున్‌= సహదేవుడిని; పొదివి= మర్దించి అనగా నుగ్గునుగ్గు చేసి; రాధేయుండు= 
కర్ణుడు. 


తాత్పర్యం: కర్గు డీ విధంగా సహదేవుడిని ఆక్రమించి. 


చ.  రయమున విల్లు ద్రుంచిన పరాక్రమ మొండొక వింటం జేయగా 
హయముల సూతు( జంపుటయు నాతండు ఖడ్గము ఖేటకంబు ని 
రయముగ బుచ్చుకొన్న బహు బాణములం దునుమాడె నన్యదు 
రయ మగు లావునం గడువెసన్‌ గద వైవ నడంచె నవ్వుచున్‌. 158 


ప్రతిపదార్థం: రయమునన్‌= వేగంగా; విల్లున్‌= విల్లును; త్రుంచినన్‌= విరుగగొట్టగా; ఒండు+ఒకవింటన్‌= మరియొక ధనుస్సుతో; 
పరాక్రమము= విక్రమించటం; చేయంగాన్‌= చేస్తూ ఉంటే; హయములన్‌= అశ్వాలను; సూతున్‌= సారథిని; చంపుటయున్‌= 
సంహరించగానే; అతండు= ఆ సహదేవుడు; ఖడ్గమున్‌= కత్తిని; ఖేటకంబున్‌= డాలును; నిర్భయముగన్‌= భయం అనేది లేక; 
పుచ్చుకొన్నన్‌= తీసికొనగానే; బహుబాణములన్‌= అనేక బాణాలతో; తునుమాడెన్‌= తునకలు చేశాడు; అన్యదుర్ణయము+అగు= 
ఇతరులకు జయింపరాని; లావునన్‌= (బాహు) బలంతో; కడు వెసన్‌= మిక్కిలి వేగంతో; గదన్‌= గదను; వైవన్‌= వేయగా; 
నవ్వుచున్‌= నవ్వుతూ; అడంచెన్‌= అణచివేశాడు - మధ్యలోనే ఆ గదను కర్గుడు ఖండించాడు. 


తాత్సర్యం: (కర్షుడు) వెనువెంటనే సహదేవుడి ధనువును ముక్కలు చేశాడు. ఆ సహదేవుడు వేరొక విల్లు తీసికొని 
విక్రమించాడు. అంతలోనే కర్టుడు సహదేవుడి రథానికున్న అశ్వాలను, సారథిని సంహరించాడు. వెంటనే సహదేవుడు 
కత్తి డాలు తీసికొని, నిర్భయంగా పోరాటాని కుపక్రమించగానే, కర్ణుడు అనేక బాణాలతో వాటిని ముక్కలు చేశాడు. 
అప్పుడు సహదేవుడు అన్యులు ఆపసాధ్యంకాని బాహుబలంతో మిక్కిలి వేగంగా కర్ణుడి పైకి గదను విసరగా, 
కర్చు డా గదను నవ్వుతూ కిందపడేటట్టు చేశాడు. 


వ. దానం బెండువడక యప్పాండు నందనుండు. 159 
ప్రతిపదార్థం: దానన్‌= దానిచేత; బెండు+పడక= బలహీనం కాక, నిరుత్సాహపడక; ఆ+పాండునందనుండు= ఆ సహదేవుడు. 
తాత్సర్యం: సహదేవుడు అందుకు నిరుత్సాహపడక 

కర్ణుండు సహదేవుని వింటికోపునం బొడుచుచు ననమానించుట (సం. 7-141-12) 


ఆ. శక్తివైవ నిశితచక్రంబు నిగిడింప | వరుస నదియు నిదియు వ్రయ్యలయ్యు 
దునియ లయ్య నేల దొరంగంగం జేసి పె । ల్లేసి, తెరలుటయును నెయ్టె నతండు. 160 


ప్రతిపదార్థం: (సహదేవుడు) శక్తిన్‌= శక్యాయుధాన్ని; వైవన్‌= వేయగా; నిశితచ(క్రంబు= పదునైన తన రథచక్రాన్ని; వరుసన్‌= 
క్రమంగా; నిగిడింపన్‌= ప్రయోగించగా; అతండు= ఆ కర్గుడు; పెల్లు= మిక్కిలి; ఏసి= బాణాలతో కొట్టి; అదియున్‌= ఆ 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


శక్తి ఇదియున్‌= ఈ చ(క్రం; (వ్రయ్యలు+అయ్యున్‌= ముక్కలై కూడా; తునియలు+అయ్యున్‌= తునకలై (అదియు వ్రయ్యలయ్యు 
ఇదియు తునియలయ్యు అని వరుసగా అన్వయం;) నేలన్‌= భూమిపై; తొరంగంగన్‌= పడిపోయేటట్టు; చేసి= చేసి; తెరలుటయు 
నున్‌= తొలగిపోతూ ఉండగా, రణాన్ని వీడిపోతూ ఉండగా; అతండు= కర్గుడు; ఎయ్టెన్‌= వెంబడించాడు. 


తాత్పర్యం: (ఆ సహదేవుడు) కర్గుడిపైకి శక్యాయుధాన్ని, తరువాత రథచక్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండూ 
కర్గుడి బాణాలకు తునకలుగా మారి నేలగూలాయి. ఇంకా కూడా కరుడు సహదేవుడిని బాణాలతో కొట్టాడు. 
నిరాయుధుడైన సహదేవుడు ఆ కర్ష్గుడిధాటికి ఆగలేక రణంనుండి నిష్క్రమిస్తూ ఉంటే కర్షుడు అతడిని 
వెంబడించాడు. 


విశేషం: పెల్లేసినవాడు, ఎయ్టునవాడు= వెంబడించినవాడు కర్షుడు; తెరలినవాడు సహదేవుడు. అదేవిధంగా అన్వయించి అర్థాన్ని 
గ్రహించాలి. కొంచెం అర్థ భ్రాంతి అయ్యే అవకాశం ఉండుటచేత ఈ విధంగా వివరించవలసి వచ్చింది. సహదేవుడు ప్రయోగించింది 
రథచ(క్రం కాని చక్రాయుధం కాదు. దానికి సంస్కృతమూలం శో, “శక్తిం చిక్షేప కర్ణాయ తా మప్యస్యాచ్చిన చ్చరైః । ససంభ్రమం 
తత స్తూర్ల మవపుత్య రథోత్తమాత్‌ | సహదేవో మహారాజ! దృష్ట్వా కర్లం వ్యవస్థితమ్‌ | రథచక్రం ప్రగృహ్యాజౌ ముమోచాధిరథిం 
ప్రతి.” (ద్రోణ. 167/10,11) చివరకు ఏ ఆయుధమూ లేక రణమునుండి వైదొలగాడు సహదేవుడు - ఆ సంస్కృత మూలక్టోకం 
ఇంతకుముందే ఉదాహరించబడింది. 


వ. ఇత్తెబింగునం గర్టుండు గదిసి నిశ్చేష్టితుండగు సహదేవు నాలోకించి, కుంతి మాటలు దలంచి, యొండు సేయ 
నొల్లక యల్లన వింటికోపునం గడుపు వొడిచి నవ్వుచు 'నెక్కుడైన పగటి నుక్కునం దలపడకు; మల్ల వాండె 
నరుండు గురుసేనతోడ బిరుదై పెనంగెడు; నతని కడకుం బొ' మ్మని పలికి పోయె; నక్కుమారుండును నట్లు 
గర్జునేటులను మాటలను గడునొచ్చి తన బ్రదుకునకు రోయుచుం బోయి వేటొక్క రథం బెక్కె మత్స్య 
మద్రేశ్వరులు జంభవాసవుల చందంబున సమరంబు సేయు సమయంబున నా శల్యుండు. 161 


ప్రతిపదార్థం: ఈ+తెబింగునన్‌= ఈ విధంగా; కర్షుండు; కదిసి= సమీపించి; నిశ్ళేష్టితుండు+అగు= చేష్టలు దక్కి ఉన్నటువంటి; 
సహదేవున్‌= సహదేవుడిని; ఆలోకించి= చూచి; కుంతి మాటలు= కుంతి మాటలను; తలంచి= తలచుకొని; ఒండు= అన్యం; 
చేయన్‌= చేయటానికి; ఒల్లక= ఇష్టపడక; వింటికోపునన్‌= వింటికొనతో; కడుపున్‌= ఉదరభాగాన్ని; పొడిచి= పొడిచివేసి; నవ్వుచున్‌= 
మందహాసం చేస్తూ (ఇట్లా అన్నాడు); ఎక్కుడు+ఐన= అధికులైన; పగణన్‌= శత్రువులను; ఉక్కునన్‌= పొగరుతో; తలపడకు= 
ఎదిరించకుము; అల్ల= అదిగో; వాండె= ఆ కనబడేవాడే; నరుండు= అర్జునుడు; కురుసేనతోడన్‌= కౌరవసైన్యంతో; బిరుదు+ఐ= 
మేటి అయి; పెనంగెడున్‌= యుద్దం చేస్తున్నాడు; అతనికడకున్‌= అతడివద్దకు; పొమ్ము= వెళ్ళుము; అని= ఇట్లా; పలికి= చెప్పి; 
పోయెన్‌= కర్షుడు వెళ్ళిపోయాడు; ఆ+కుమారుండునున్‌= ఆ సహదేవుడు; అట్టు= ఆ విధంగా; కర్టుని+ఏటులను= కర్ణుడి బాణాల 
దెబ్బలతోను; మాటలను= (ఎత్తిపొడుపు) మాటలతోను; కడున్‌= మిక్కిలి; నొచ్చి= బాధపడి; తన (బ్రదుకునకున్‌= తాను 
జీవించియుండటానికి; రోయుచున్‌= అసహ్యించుకొంటూ; పోయి= (అక్కడినుండి) వెళ్ళి; వేణు+ఒక్కరథంబు= మరో రథాన్ని; 
ఎక్కెన్‌= అధిరోహించాడు; మత్స్యమద్రేశ్య్వరులు= విరాటరాజు, శల్యుడు (వీరిద్దరు); జంభవాసవుల చందంబునన్‌= జంభాసురుడు, 
ఇంద్రుడూ, జంభవాసవులు - వారిద్దరి విధాన; సమరంబు= యుద్దాన్ని; చేయు సమయంబునన్‌= చేసే సమయంలో; ఆ శల్యుండు= 
ఆ శల్యుడు. 


తాత్పర్యం: ఇట్లా కర్ణుడు సహదేవుడిని సమీపించి, చేష్టలు దక్కి చూస్తూ ఉన్న సహదేవుడిని చూడగానే కుంతి 
తనతో అన్నమాటలు (అనగా - అర్జునుడిని ఒక్కడినే తప్ప మరెవ్వరిని రణంలో, అవకాశం ఎదురై వచ్చినా 
వధించకుండా ఉంటాననే తన మాటలు) జ్ఞాపకం వచ్చాయి. కాబట్టి సహదేవుడిని సంహరించటానికి మనస్సు 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 609 


రాక, కేవలం వింటికొసతో అతడి ఉదరభాగాన్ని పొడుస్తూ నవ్వుతూ 'తనకంటె అధికుడైన శత్రువుతో పొగరుతో 
తలపడటం అవివేకం. ఇట్లా ఎప్పుడూ చేయకుము. అదుగో మీ అర్జునుడు కురుసైన్యంతో పోరాడుతూ ఉన్నాడు 
అతడిదగ్గరికి వెళ్ళుము” అని చెప్పి, కర్ణుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. సహదేవుడు ఆ కర్ణుడి బాణఘాతాల 
తోను ఈ సూటిపోటి మాటలతోను మనస్సులో చాలా బాధపడి తన బ్రతుకునకు తానే అసహ్యపడుతూ వెంటనే 
వేరొక రథం ఎక్కి అక్కడినుండి వెళ్ళిపోయాడు. విరాట శల్యులు జంభాసుర దేవేంద్రులవలె యుద్దం చేసే 
సమయంలో ఆ శల్యుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: కుంతి కర్గుడి దగ్గరకు వెళ్ళి 'నీవు నా కుమారుడవు. కన్యగా ఉన్నప్పుడు సూర్యునివలన కలిగినవాడవు. పాండవులకు 
జ్యేష్టభ్రాతవు. కౌరవపక్షాన్ని వీడి పాండవపక్షం చేరి రాజ్యాన్ని నీవే అనుభవించుము” అని అర్థించింది. అందుకు కర్షుడు అది తనకు 
ధర్మం కాదని లోక సమ్మతమూ కాదని కుంతి అభ్యర్థనను తిరస్కరిస్తూనే ఇట్టా అన్నాడు: శ్లో॥ న చతే౭యం సమారంభో మయి 
మోఘో భవిష్యతి । నధ్యాన్‌ విషహ్యాన్‌ సంగ్రామే న హనిష్యామి తే సుతాన్‌ | యుధిష్టిరంచ భీనుంచ యమౌ చైవార్డునాదృతే॥ 
(ఉద్యోగ 146/20,21) నీవిట్లా రావటం వృథా కాదు. అర్జునుడు తప్ప మరెవ్వరైనా నీ కొడుకులు - యుధిష్టిరాదులు యుద్దంలో 
తటస్థించి సంహరించే అవకాశం వచ్చినా సంహరించను' అని - ఇది కర్లుడు కుంతి కిచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకొనటానికే 
సహదేవుడిని సంహరించక కర్గుడు విడిచిపెట్టాడు. 


క. హరులను సూతుని. జంపిన । విరటు(డు పొలివోక వివిధ విశిఖచయంబుల్‌ 
గురియ శతానీకుండు శ । ల్యురథం బస్త్రముల( బొదివె నుద్దతభంగిన్‌. 162 


ప్రతిపదార్థం: (శల్యుడు) హరులను= (ఆ విరాటరాజుయొక్క) అశ్వాలను; సారథిని= సారథిని; చంపినన్‌= సంహరించగా; 
విరటు(డు= విరాటరాజు; పొలివోక= నిరుత్సాహపడక; వివిధ విశిఖ చయంబుల్‌= అనేకములైన బాణాల సమూహాలను; కురియన్‌= 
కురిపించగా; (అప్పుడే చేరి) శతానీకుండు= విరాటుడి తమ్ముడు శతానీకుడనేవాడు; శల్యురథంబు= శల్యుడి రథాన్ని; ఉద్దతభంగిన్‌= 
గర్వించిన విధాన; గర్వంతో చెలరేగి; అస్త్రంబులన్‌= బాణాలతో; పొదివెన్‌= కప్పివేశాడు. 


తాత్పర్యం: విరాటుడి అశ్వాలను, సారథిని చంపాడు. అప్పుడు విరాటుడు నిరుత్సాహపడక ఆ శల్యుడి పై బాణవర్షం 
కురిపించాడు. అంతలోనే విరాటుడి తమ్ముడు శతానీకుడు విజృంభించి శల్యుడి రథాన్ని బాణాలతో కప్పివేశాడు. 


వ. ఇట్లు మత్య్యానుజుండు దాంకిన. 163 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; మత్స్య+అనుజుండు= మత్స్యదే శపురాజైన విరాటుడి తమ్ముడు శతానీకుడు; తా(కినన్‌= (శల్యుడిని) 
ఎదుర్కొనగా. 


తాత్పర్యం: ఈ విధంగా విరాటుడి తమ్ముడు శతానీకుడు (తనను) ఎదుర్కొనగా. 


తే. _ అతనిం గూల్చె మద్రేశు. డయ్యరద మెక్కి! విరటు( డడలును గినుకయు. బిరిగొనంగ 
ముట్టె నాతని; నాతండు మూర్చవోవ । నేయ సారథి దొలంగంగ నెగచె రథము. 164 


ప్రతిపదార్థం: మద్రేశుండు= శల్యుడు; ఆతనిన్‌= ఆ శతానీకుడిని; కూల్చెన్‌= పడగొట్టాడు - సంహరించాడని భావం; విరటుండు= 
విరాటరాజు; ఆ+అరదము= ఆ శతానీకుడి రథాన్ని; ఎక్కి= అధిరోహించి; అడలును= భయం; కినుకయును= కోపం;పిరిగొనంగన్‌= 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆవహింపగా; ఆతనిన్‌= ఆ శల్యుడిని; ముట్టెన్‌= ఎదుర్కొన్నాడు; ఆతండు= ఆ శల్యుడు; ఆతనిన్‌= ఆ విరాటుడిని; మూర్చ= 
మూర్చ; పోవన్‌= పోయేవిధంగా; ఏయన్‌= కొట్టగా; సారథి= ఆ విరాటుడి సారథి; రథమున్‌= రథాన్ని; తొలంగంగన్‌= 
రణరంగంనుండి తొలగిపోయే విధంగా; ఎగచెన్‌= తరిమాడు. 


తాత్సర్యం: శల్యుడు శతానీకుడిని సంహరించాడు. విరాటుడు తన తమ్ముడి రథం ఎక్కి భయం, కోపం-తన 
మనస్సునావహింపగా, ఆ శల్యుడిని ఎదిరించాడు. కాని, ఆ శల్యుడు విరాటుడిని మూర్చపోయేటట్టు బాణాలతో 
కొట్టగా, వెంటనే అతడి సారధి ఆ రథాన్ని రణరంగంనుండి తొలగించి తీసికొని వెళ్ళాడు. 


విశేషం: 'ఆతనిన్‌ అనే పదం దేహళీదత్త దీపన్యాయంచేత అన్వయించి రెండర్భాలు. 'ముట్టెనాతని” అని, 'ఆతని నాతండు 
మూర్భపోవి అని శల్యవిరాటులను చెప్పుతుంది. 


వ. ఇవ్విధంబున విరటుండు వికలుండగుటయు నా చక్కటి సైన్యంబులు శల్యునురవడికిం గాక తెరలినం దణిమి 
ధనంజయుండు నిలువరించిన బలాఢ్యుం డగు నలంబుసుం డతని మేన మార్గణంబులు గ్రుచ్చి పేర్చిన 
నప్పాండవ మధ్యముండు. 165 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విరటుండు= విరాటరాజు; వికలుండు+అగుటయున్‌= విఫలం కాగా; ఆ చక్కటి 
సైన్యంబులు= ఆ వైపు సైన్యాలు; శల్యు+ఉరవడికిన్‌= శల్యుడి ధాటికి; కాక= తాళలేక; తెరలినన్‌= (ప్రక్కకు) తొలగగా; తటిమి= 
పరుగుతీసి (వచ్చి); ధనంజయుండు= అర్జునుడు; నిలువరించినన్‌= నిలిచిపోయేటట్టు చేయగా; బల+ఆఢ్యుండు= బల 
సంపన్నుడైన; అలంబుసుండు= ఆలంబుసుడనే రాక్షసుడు; అతని మేనన్‌= ఆ అర్జునుడి శరీరాన; మార్గణంబులు= బాణాలు; 
క్రుచ్చి= నాటి; పేర్చినన్‌= విజృంభిస్తూ ఉంటే; ఆ+పాండవమధ్యముండు= ఆ అర్జునుడు. 


తాత్సర్యం: ఈ రీతిగా విరాటరాజు విఫలుడు కాగా, ఆ వైపు సైన్యాలు శల్యుడిధాటికి తట్టుకొనలేక తొలగిపోగా, 
అర్జునుడు పరుగుపరుగున వచ్చి, వాటిని ఆదుకొని నిలువరించాడు. అలంబుసుడనే బలాఢ్యుడైన రాక్షసుడు 
అర్జునుని శరీరంమీద బాణాలను (గ్రుచ్చి రెచ్చిపోగా, అర్జునుడు. 


ఉ. చాపము. గేతువుం దునిమి, సారథి నశ్వములన్‌ వధింప ను 
త్మోపవికారు(దై యసుర క్రూర కృపాణము గొన్న నేసి ను 
లె పృథివీస్థలిం దొరంగున ట్లలయించి చతుశ్శిలీముఖా 
టోపము సూప నాతండు గడున్‌ వెసం బాజె భయార్తమూర్తి యై. 166 


అలి 6 


ప్రతిపదార్థం: (ఆ పాండవమధ్యముడు) చాపమున్‌= ధనుస్సును; కేతువున్‌= ధ్వజాన్ని; తునిమి= ఖండించి; సారథిన్‌= సూతుడిని; 
అశ్వములన్‌= గుర్రాలను; వధింపన్‌= వధించగా; ఉత్కోపవికారుండు+ఐ= గొప్ప కోపవికారం కలవాడై; అసుర= ఆ అలంబుసుడు 
అనే రాక్షసుడు (విరథుడైై; 'క్రూరకృపాణము= భయంకరమైన ఖడ్గాన్ని; కొన్నన్‌= తీసికొనగా - అనగా ప్రయోగించటానికి పైకి 
ఎత్తగానే; నుగ్గు+ఐ= నుసి నుసి అయి; పృథివీస్టలిన్‌= భూమిపై; తొరంగునట్టు= పడేవిధంగా; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు; 
ఇట్టు+అలయించి= ఇట్లా అలసట పుట్టేటట్లు చేసి; చతుః+శిలీముఖ+ఆటోపము= నాలుగు బాణాలతో ఆడంబరం; చూపన్‌= 
చూపినవెంటనే; (రథాశ్వ సారథులను, ధనురాద్యాయుధాలను లేకుండా చేసి యుద్దంలో అలుపు పుట్టించి మరీ నాలుగుబాణాలు 
ప్రయోగించి శరీరాన్ని నొప్పించగా); ఆతండు= ఆలంబుసుడు; కడున్‌= మిక్కిలి; వెసన్‌= శీఘ్రంగా; భయార్తమూర్తి+ఐ= భయంతో 
ఆర్తిని చెందిన ఆకారం గలవాడై; పాటెన్‌= పారిపోయాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 611 


తాత్సర్యం: అలంబుసుడి చాపాన్ని, ధ్వజాన్ని, సారథిని, అశ్వాలను నేలకూల్చాడు. దానితో మిక్కిలి కోపంతో 
ఆ అలంబుసుడు భయంకర ఖడ్గాన్ని ఎత్తిన వెంటనే దానిని కూడా తుత్తునియలు చేశాడు. ఇట్లా యుద్దంలో 
ఆ అలంబుసుడిని అలసేటట్టు చేసి, నాలుగు దృఢములైన బాణాలతో కొట్టగా, ఆ రాక్షసుడు భయకంపితుడై 
యుద్దరంగంనుండి వేగంగా పారిపోయాడు. 


విశేషం: 'చతుశ్శతిన్‌ సమాటోపము' అని ఉస్మానియా (ప్రతి ఆదరించి చూపిన పాఠం మూలానుగుణంగా లేదు. పాఠాంతరంగా 
చూపిన పాఠమే మూలానికి విధేయంగా ఉండటంచేత అదే (గ్రహించి వ్యాఖ్యానించటం జరిగింది. సంస్కృతమూలంలో ఇట్టా 
ఉన్నది. శ్లో॥నవభిశ్చ శితైర్చాణై ర్పజం చిచ్చేద భారత । సారథిం చ త్రిభిర్భాణై (స్రిభిరేవ (త్రివేణుకమ్‌ | ధను రేకేన చిచ్చేద 
చతుర్శిశ్చతురో హయాన్‌ । పునః సజ్యం కృతం చాపం తదప్యస్య ద్విధా౭చ్చినత్‌ । విరథస్యోద్యతం ఖడ్గం శరేణాస్య ద్విధా౭కరోత్‌ 
। అథైనం నిశితైర్భాణై శృతుర్చిర్భరతర్షభ! పార్టో౭విధ్యద్రాక్షసేన్హం సవిద్దః ప్రాద్రవద్రథాత్‌ (ద్రోణ. 167/44-47) అని. 
సీ. నకులనందను(డు నీనందనుతోం బోరు । నెడ నా శతానీకు( డేచి యతని 

కంకట మంగంబు గ్రక్కున బాసిపోం । బడ వేసి విల్లును సిడము. ద్రుంపం 

దలశకక యొండు కోదండంబు గొని నీదు । పుత్రుండు నొంప నా చిత్రసేను 

శరముల కోర్చి తత్తురగంబులను సూతు€ । ధరం గూల్టె వెస భవత్పౌ త్రుం డపుడు. 


తే.  గలంక లేక యతండు శీఘ్రమున నిరువ । దేను దూపుల నొంచిన నెసక మెసంగం 
గినుక నాత( డా ధనువును దునుమ నక్కు। మారు. డేంగె హార్దిక్యుని తేరిపైకి. 167 


ప్రతిపదార్థం: నకుల నందనుండు= నకులుడి కుమారుడు శతానీకుడు; నీ నందనుతోన్‌= నీ కుమారుడైన చిత్రసేనుడితో; 
పోరునెడన్‌= యుద్దం చేసే సమయంలో; శతానీకుండు; ఏచి= విజృంభించి; అతని కంకటము= ఆ చిత్రసేనుని కవచం; అంగంబు= 
శరీరాన్ని; పాసి= విడిచి; పోంబడన్‌= పోయి పడే విధంగా; ఏసి= బాణాలు వేసి; విల్లును= ధనుస్సును; సిడమున్‌= ధ్వజాన్ని; 
'త్రుంపన్‌= ఖండించగా; తల(కక= చలించక; ఒండు= మరియొక; కోదండంబు= ధనుస్సును; కొని= తీసికొని; నీదుపుత్రుండు= 
నీ కుమారుడు చిత్రసేనుడు; నొంపన్‌= బాణాలతో నొప్పి కలుగజేయగా; ఆ చిత్రసేను శరములన్‌= ఆ చిత్రసేనుడి బాణాలను; 
ఓర్చి= సహించి; అపుడు= ఆ సమయంలో; భవత్‌+పౌత్రుండు= మనుమడు అయిన ఆ శతానీకుడు; తద్‌+తురంగంబులను= 
అతని అశ్వాలను; సూతున్‌= సారథిని; ధరన్‌= భూమిపై; వెసన్‌= శీఘ్రంగా; కూల్చెన్‌= పడగొట్టాడు - అనగా సంహరించాడు; 
అతండు= ఆ చిత్రసేనుడు; కలంక లేక= జంకు లేక; శీఘ్ర ముగన్‌= వేగంగా; ఇరువదేను తూపులన్‌= ఇరువది అయిదు బాణాలతో; 
నొంచినన్‌= నొప్పి పుట్టించగా; ఆతండు= ఆ శతానీకుడు; కినుకన్‌= కోపంతో; ఎసకము= విజృంభణం; ఎసంగన్‌= అతిశయించగా; 
ఆ ధనువును= ఆ విల్లును; తునుమన్‌= విరుగగొట్టగా; ఆ+కుమారు(డు= ఆ చిత్రసేనుడు; హార్దిక్యుని తేరిపైకిన్‌= హార్దిక్యుడి 
రథంపైకి; ఏఠాన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: నకులుడి కుమారుడు శతానీకుడు నీ కుమారుడైన చిత్రసేనుడితో యుద్దం ప్రారంభించగానే 
శతానీకుడు చిత్రసేనుడి కవచాన్ని బాణాలతో ఛిన్నంచేసి, తొలగిపోయి | క్రిందపడేటట్టు చేశాడు. ధనువును, ధ్వజాన్ని 
నరికివేశాడు. వెంటనే చిత్రసేనుడు మరో విల్లును చేపట్టి ఆ శతానీకుడి శరీరాన్ని నొప్పి పుట్టేటట్లు గట్టిగా కొట్టాడు. 
అయినా శతానీకుడు ఆ బాధకు తట్టుకొని వెంటనే చిత్రసేనుడి అశ్వాలను సారథిని కూల్చివేశాడు. వెంటనే 
చిత్రసేనుడు శతానీకుడిని ఇరువది అయిదు బాణాలను శరీరంలో (గుచ్చుకొని నొప్పి పుట్టేటట్టు ప్రయోగించాడు. 
అప్పుడు శతానీకుడు మిక్కిలి కోపంతో విజృంభించి, చిత్రసేనుడి విల్లును ముక్కలు చేశాడు. దానితో చిత్రసేనుడు 
నిరాయుధుడై రథాశ్వ సారథులను, కవచాన్ని కూడా కోల్పోయి హార్దిక్యుడి రథంమీదికి పారిపోయి ఎక్కాడు. 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. _ ద్రుపదుండు వృషసేనుండును । నుపమానాతీత ఘోర యుద్దంబున బా 

ణ పరీత శోణిత ఫ్లుత । వ పురుజ్జ్వలులైరి కౌరవక్షితినాథా! 168 
ప్రతిపదార్థం: కౌరవ క్షితినాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ద్రుపదుండు= ద్రుపదరాజు; వృషసేనుండును= కర్షుడి కుమారుడు 
వృషసేనుడు; ఉపమాన+అతీత ఘోర యుద్దంబునన్‌= సాటిలేని భయంకరమైన యుద్దంలో; బాణ= బాణాలతో; పరీత= వ్యాప్తమైన; 
శోణిత= నెత్తురుతో; ఫ్లత= తడిసిన; వపుః= శరీరాలతో; ఉజ్ఞ్యలులు= ప్రకాశిస్తున్నవారు; ఐరి= అయ్యారు. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ద్రుపదరాజు, కర్టుడి కుమారుడు వృషసేనుడు యుద్దానికి తలపడ్డారు. 
ఆ యుద్దం సాటిలేని విధంగా భయంకరంగా సాగింది. ఇద్దరి శరీరాలూ బాణాలతో చీల్చబడి రక్తధారలతో 
నిండిపోయాయి. 


వ. అట్టియెడ నాకర్ణు పట్టి చేయి బెట్టిదంబయి వచ్చినం బాంచాల బలంబు నిజపతికిం దలకడచి యతనింబొదివి 
యా సైనికోత్తము నంపసోన కోటటి పజచినం బ్రదీప్తుండై యతండు మెటిసె; దుశ్శాసనుండు 
ధర్మనందన నందనుండును బోరునెడ నప్పాండుపొత్రుం డతని ఫాలంబున వాలిక నారసంబులు మూండు 
నాటించినం ద్రిశిఖరయుత శైలంబులీల నయ్యువరా జొప్పి యవ్వీరుం గ్రూర శరంబులం గప్పి కేతు సారథి 


రథంబులం దిల ప్రమాణ శకలంబులు సేసిన. 169 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ కర్గుపట్టి చేయి= ఆ వృషసేనుడి హస్తమే - హస్తలాఘవమే; బెట్టిదంబు+అయి= 
భయంకరమై; వచ్చినన్‌= రాగా; పాంచాలబలంబు= (ద్రుపదుడి సైన్యం; నిజపతికిన్‌= తమరాజుకు (విరాటుడికి); తలకడచి= 
(దాటవేసి) ముందుకుపోయి; అతనిన్‌= ఆ వృషసేనుడిని; పొదివి= ఎదిరించి; ఆ సైనికోత్తముని+అంపసోనకున్‌= ఆ వీరశ్రేష్టుడైన 
వృషసేనుడి బాణవర్షానికి; ఓటటి= ఓడిపోయి; పజచినన్‌= పారిపోగా; ప్రదీప్త్రండు+ఐ= వెలుగొందుతూ ఉండి; అతండు= ఆ 
వృషసేనుడు; మెజసెన్‌= రాణించాడు (ఇక్కడినుండి దుశ్శాసన ప్రతివింధ్యుల యుద్దవర్షన); దుశ్ళాసనుండు= దుర్యోధనుడి 
తమ్ముడు దుశ్శాసనుడు; ధర్మనందన నందనుండును= ధర్మరాజు కొడుకు (ప్రతివింధ్యుడు; పోరునెడన్‌= యుద్దంచేసే స్థలంలో; 
ఆ+పాండుపౌత్రుండు= ఆ పాండురాజు మనుమడు ప్రతివింధ్యుడు; అతని ఫాలంబునన్‌= ఆ దుశ్ళాససుడి నుదుట; వాలిక 
నారసంబులు మూండు= తీక్ష్‌ణములైన మూడు బాణాలను; నాటించినన్‌= (క్రుచ్చుకొనేటట్లు కొట్టగా (అప్పుడు); త్రిశిఖిరయుత 
శైలంబు లీలన్‌= మూడు శిఖరాలతో కూడిఉన్న పర్వతంవలె; ఆ+యువరాజు= యువరాజైన ఆ దుశ్శాసనుడు; ఒప్పి= రాణించి; 
ఆ+వీరున్‌= ఆ వీరుడిని అనగా ప్రతివింధ్యుడిని; క్రూరశరంబులన్‌= భయంకరములైన బాణాలతో; కప్పి= కప్పివేసి; కేతు, 
సారథి రథంబులన్‌= ధ్వజాన్ని, సారథిని, రథాన్ని (మూడింటిని); తిలప్రమాణ శకలంబులు= నువ్వులగింజలంత ముక్కలుగా; 
చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: ఆ సమయంలో వృషసేనుడిదే పై చేయి అయింది. (ద్రుపదసైన్యాలు తమ రాజు తగ్గిపోవటాన్ని చూచి, 
అతడికి ముందుగా నిలిచి, వృషసేనుడిని ఎదిరించి పోరాడాయి. కాని, వృషసేనుడి బాణవర్షాన్ని తట్టుకొనలేక 
పారిపోయాయి. ఇట్లా (ద్రుపదుడి పరాజయంతో వృషసేనుడొక వెలుగు వెలిగాడు. ఇక దుశ్శాసనుడు 
ప్రతివింధ్యుడిని ఎదిరించి పోరే స్థలంలో - ప్రతివింధ్యుడు దుశ్శాసనుడి నుదుట మూడు తీక్షణములైన బాణాలతో 
కొట్టగా, అవి దుశ్శాసనుడి నుదుట గ్రుచ్చుకొన్నాయి. వాటితో ఆ దుళ్ళాసనుడు మూడు శిఖరాలతో కూడిన 
పర్వతంవలె శోభిల్హాడు. వెంటనే విజృంభించి దుశ్శాసనుడు ఆ ప్రతివింధ్యుడిపై బాణాలు గుప్పించి అతడి ధ్వజాన్ని, 
సారథిని, రథాన్ని, నువ్వులగింజలంత తుత్తునియలు చేయగా. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 613 


విశేషం: అలం: నిదర్శన. నుదుట మూడుబాణాలు నాటింది దుశ్శాసనుడు. అట్లా నాటగా (ప్రకాశించినవాడు ప్రతివింధ్యు డని 
సంస్కృతమూలం. ఆ మూల సంస్కృత క్లోకాలివి - శ్లో (ప్రతివింధ్యంతు సమరే కుర్వాణం కర్మ దుష్కరమ్‌ | దుశ్శాసన 
స్రిభిర్భాణైర్లలాటే సమవిధ్యత । సోతి విద్దో బలవతా తవపుత్రేణ ధన్వినా । విరరాజ మహాబాహుః సశ్చంగ ఇవ పర్వతః ॥” (ద్రోణ- 
168/ 36, 37) ఇక్కడ '“త్రిశిఖరయుత శైలంబులీలన్‌' ఉపమాలంకారం. నాటిన బాణాలు అట్టా క్రుచ్చుకొనిపోయి నిలిచిన 
వనగా ఆ వీరుడి బాణప్రయోగంలోని బాహుబలాతిశయం వ్యక్తమవుతున్నది. ఇది ఈ నిదర్శనాలంకారంచేత ఏర్పడిన వస్తుధ్వని. 


క _ వింధ్యాద్రి వోలె నాప్రతి । వింధ్యు( దచలితోగ్రమూర్తి వెలయ నిలిచి ద 
ర్పాంధ్యమతి నడరి దీష్తా । వంధ్యాస్త్రము లక్కుమారవరుపై( బటిపెన్‌. 170 


ప్రతిపదార్థం: వింధ్య+అద్రి+పోలెన్‌= వింధ్యపర్వతంవలె; ఆ ప్రతివింధ్యు(డు - ఆ ధర్మరాజు కుమారుడు; అచలిత+ఉ[గ్రమూర్తి= 
చలించని భయంకరమైన ఆకారం; వెలయన్‌= ప్రకాశించగా; నిలిచి= విరథుడై భూమిపై నిలిచియే; దర్బ+అంధ్యమతిన్‌= దర్పంతో 
అంధత్వమేర్సడిన బుద్దితో - మిక్కిలి దర్పంతోనని భావం (దర్సాత్‌ ఆంధ్యం దర్పాంధ్యం - దర్పాంధ్యయుతా మతిః; మధ్యమ 
పద లోప కర్మధారయ సమాసం); అడరి= చెలరేగి; దీప్ర+అవంధ్య+అఆ స్త్ర ములు= దీప్తములైన - అనగా పదను తళుకును చూపు 
తున్న, వ్యర్థములు కాని, బాణాలతో; ఆ+కుమారవరుపైన్‌= ఆ దుశ్ళాసనుడిపై; పఅపెన్‌= వ్యాపింపజేశాడు. 


తాత్పర్యం: ప్రతివింధ్యుడు వింధ్యపర్వతంవలె చలించక భయంకరాకారంతో నిలిచి, గర్వం అతిశయించగా చెలరేగి, 


వాడి అయిన బాణాలను ఆ దుశ్చాసనుడి పై కురిపించాడు. 


నిశేషం: 'వింధ్యాద్రివోలె' అనునప్పుడు ఉపమాలంకారం. దీనిచేత - మేఘం ఎంత వర్షధారలు కురిపించినా వింధ్యాద్రి కేమీ 
కానట్టు దుశ్ళాసనుడి బాణవర్షంతో ప్రతివింధ్యుడు ఏమీ కాక నిలుకడగా నిలిచాడని అతడి ధైర్యాతిశయం ధ్వనిస్తూ ఉన్నది. 


ఆ. అలిగి వెడందవాతియమ్మున నాతని । ధనువు6 దునియ నేసి తనువునందు 
నిశిత విశిఖచయము నిగిడించె నీ కొడు; | కంత దత్సహోదరాళి గదిసి. 171 


ప్రతిపదార్థం: అలిగి= కోపించి; నీ కొడుకు= దుశ్శాసనుడు; వెడంద వాయి+అమ్మునన్‌= వెడల్పయిన మూతి గల బాణంతో 
(జాపవిభక్తికం); అతని ధనువున్‌= ఆ ప్రతివింధ్యుడి విల్లును; తునియన్‌= తునకలయ్యేటట్టు; ఏసి= కొట్టి; తనువునందున్‌= 
శరీరంపై; నిశిత విశిఖచయము= వాడిఅయిన బాణాలసమూహాన్ని; నిగిడించెన్‌= చొప్పించాడు; అంతన్‌= అంతలోనే; తద్‌+ 
సహోదర+ఆళి= అతడి సోదరులసమూహం కూడా; కదిసి= చేరుకొని. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు నీ కొడుకు దుళ్ళాసనుడు మిక్కిలి కోపంతో ఆ ప్రతివింధ్యుడి 
వింటిని, వెడల్పైన మూతిగల బాణంతో నరికి, అతడి శరీరంలో తీక్ష్‌ణములైన బాణాలసమూహాన్ని చొప్పించాడు. 
అంతలోనే ఆ ప్రతివింధ్యుడి సోదరవర్గం కూడా అతడికి తోడుగా యుద్దం చేయటానికి చేరింది. అట్లా చేరుకొని. 


వ. కయ్యంబు సేయ నందు భీమసేననందనుం డగు శ్రుతసోము నరదం బయ్యుధిష్టిర తనయుం డెక్కి యొక్క 
సముద్దండం బగు కోదండంబు పుచ్చికొని భండనంబు సేసె; మనవారు నయ్యువరాజున కడ్డంబు సొచ్చి 
పెనంగిరి; నకులుండును శకునియు సమాన విక్రమంబుల సమరంబు సేయునెడ నా సౌబలుండు. 172 


ప్రతిపదార్థం: కయ్యంబు+చేయన్‌= యుద్దం చేయగా; అందున్‌= ఆ యుద్దంలో; భీమనందనుండు+అగు (శ్రుతసోముని+అరదంబు= 
భీముడి కుమారుడైన (శుతసోముడి రథాన్ని; ఆ+యుధిష్టిర తనయుండు= ఆ ధర్మరాజు కుమారుడైన ప్రతివింధ్యుడు; ఎక్కి= 
ఆరోహించి; ఒక్క సముద్దండంబు+అగు= ఓ భయంకరమైన; కోదండంబు= ధనుస్సును; పుచ్చికొని= తీసికొని; భండనంబు= 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుద్దం; చేసెన్‌= చేశాడు; మనవారు= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) మనపక్షంవారు; ఆ+యువరాజునకున్‌= ఆ దుశ్ళాసనుడికి; 
అడ్డంబు+చొచ్చి= అడ్డంగా నిలిచి; పెనంగిరి= యుద్దం చేశారు (ఇక నకుల శకునుల యుద్దవర్లన); నకులుండు= నకులుడు; 
శకునియున్‌= శకుని; సమాన వి(క్రమంబులన్‌= సమానమైన పరాక్రమాలతో; సమరంబు= యుద్దం; చేయు+ఎడన్‌= చేసే 
సమయంలో (ఎట్లా యుద్దం జరిగిందంటే); ఆ సౌబలుండు= ఆ శకుని. 


తాత్పర్యం: యుద్దం చేయగా, భీముడి కుమారుడైన (శుతసోముడి రథాన్ని యుధిస్టిరుడి కుమారుడు ఆరోహించి, 
ఓ భయంకరమైన, దృఢమైన విల్లును తీసికొని యుద్దం చేశాడు. అప్పుడు మనవారు కూడా దుళ్ళాసనుడికి తోడుగా 
వచ్చి యుద్దం చేశారు. నకులుడు, శకుని సమానస్థాయిలో పరా(క్రమిస్తూ ఉండగా ఆ శకుని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ. ఒక బలు తూ పురంబు గొని యుచ్చి చనం గర మల్లి యేయుడున్‌ 
నకులుండు మూర్చ వోవుటయు నాదము రోదసి నిండ నార్జె; నం 
తకుం దెలివొంది చాపము( బతాకయు౦ ద్రుంచి యతండు నీమజం 
దికి నరసా వొనర్జె ఘన తీవ్ర సముజ్ఞ్జ్వల మార్గణంబులన్‌. 173 


ప్రతిపదార్థం: ఒక= ఒక; బలు= బలిష్టమైన; తూపు= బాణాన్ని; కొని= తీసికొని; ఉరంబు= వక్షాన్ని; ఉచ్చి= చీల్చి; చనన్‌= 
పోయేవిధంగా; కరము= మిక్కిలి; అల్లి= కోపించి; ఏయుడున్‌= ప్రయోగించగానే; నకులుండు= నకులుడు; మూర్చ+పోవుటయును= 
అచేతనత్వాన్ని పొందగానే; నాదము= ధ్వని; రోదసిన్‌= ఆకాశంలో; నిండన్‌= నిండిపోయే విధంగా; ఆర్ఫెన్‌= సింహనాదాన్ని 
చేశాడు; అంతకున్‌= అంతలోనే; తెలివి+ఒంది= తెలివిని పొంది (మూర్చనుండి తేరుకొని అని భావం); చాపమున్‌= ధనుస్సును; 
పతాకయున్‌= ధ్వజాన్ని; త్రుంచి= తెగగొట్టి; అతండు= ఆ నకులుడు; నీ మణందికిన్‌= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) నీ భార్య 
తోబుట్టువైన శకునికి; ఘన= గట్టి; తీవ్ర= తీక్ష్‌ణములైన; సముజ్ఞ్యల= (ప్రకాశిస్తూ ఉన్న; మార్గణంబులన్‌= బాణాలతో (ధ్వజాన్ని 
ధనువును ఖండించి); అర+శచావు= సగం చావును; ఒనర్భెన్‌= కలుగబేశాడు (జీవన్ఫృతుడిని చేశాడని భావం - (బ్రతికినా 
చచ్చినవాడితో సమానంగా ఉండేవాడు జీవన్మృతుడు). 


తాత్సర్యం: ఓ బలిష్టమైన బాణాన్ని తీసి, ఆకర్షాంతం లాగి, కోపంతో అతడి వక్షస్‌స్థలం చీల్చిపోయే విధంగా 
కొట్టగానే ఆ నకులుడు మూర్చపోగా శకుని ఆకాశం అంతా నిండేవిధంగా సింహనాదం చేశాడు. నకులుడు వెంటనే 
తేరుకొని దృఢమైన వాడిబాణాలతో ఆ శకుని విల్లును, ధ్వజాన్ని తుత్తునియలుగా చేసి, ముష్టిపై తొడలపై కొట్టి, 
గాయపరచి, సగం చచ్చినవాడినిగా చేశాడు. 
విశేషం: ఇక్కడ అరసావు అనే మాటలో సంస్కృత మూలార్థం ధ్వనిస్తూ ఉన్నది. సంస్కృతమూలం ఇట్టా ఉన్నది. 
శ్లో॥ అథాస్య సశరం చాపం ముష్టిదేశే[చ్చినత్‌ తదా 

ధ్వజం చ త్వరితం ఛిత్వా రథాద్‌ భూనూ నపాతయత్‌ 

విశిఖేన చ తీక్లేన పీతేన నిశితేన చ 

ఊరూ నిర్భిద్య చైకేన నకులః పాండునందనః 

శ్యేనం సపక్షం వ్యాధేన పాతయానూస తం తదా 

సో౭తివిద్గో నుహారాజ రథోపస్థ ఉసానిశత్‌ 

ధ్వజయష్టిం పరిక్షిశ్య కాముకః కామినీం యథా 

తం విసంజ్ఞం నిపతితం దృష్ట్వా శ్యాలం తవానఘ! 

అపో వాహ రథేనాశు సారథి ర్హ్వజినీ ముఖాత్‌. (ద్రోణ. 169/14-19) 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 615 


తిక్కన ఈ అర్జాన్నంతా 'అరసావు' అనే మాటతో సంక్షిప్తీకరించాడు. అందుకే 'పడుటయు” అనే పదానికి మూలానుగుణంగా 
“మూర్భపడిపోగానే” అని వివరించటం జరిగింది. శకుని పరాబితుడై జీవన్మృతుడు అయ్యాడు. 


వ. ఇట్లు గాంధారపతి పడుటయు. దత్సారథి దేరు దొలంగం దోలుకొని పోయె; గృపాచార్యుతోడ రణక్రీడం 
జలుపుచుండ శిఖండి కోదండంబు బిసకాండంబుగా ఖండించి యతండు శక్తి వైవ నదియును దునిమిన 
ఘనంబగు ధనువు గొని తోరంపు నారసంబున నతనిం దేరిపై సొగయ నేసి, యగ్గౌతముండు గోపంబునం 
జంప దలంపెత్తి వెండియు నేయ నిగుడునంతకు నద్దెస యోధులు పలువు రొక్కట నుక్కున నురవడించిన 
మన దిక్కు సైనికులు శారద్వతుం గడచి కడిమి నెబియ( బోరిరి; మటియు ననేక ద్వంద్వ యుద్దంబులు 
సెల్లుచుండ సంకులసమరం బయ్యె; నయ్యవసరంబున. 1 74 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; గాంధారపతి= గాంధారదేశపురాజు (శకుని); పడుటయున్‌= మూర్చపడి పోగానే; తద్‌+సారథి= 
అతడి సారథి; తేరు= రథాన్ని; తొలంగన్‌= (రణరంగం నుండి) తొలగిపోయే విధంగా; తోలుకొనిపోయెన్‌= తోలుకొనిపోయాడు 
(ఇది నకుల శకునుల యుద్ద వర్లన; ఇక కృప - శిఖండుల యుద్దవర్లన (ప్రారంభం); శిఖండి= (ద్రుపదపు(త్రుడు శిఖండి; 
కృపాచార్యుతోడన్‌= కృపాచార్యుడితో; రణ|క్రీడన్‌= యుద్ద క్రీడను; చలుపుచు+ఉండన్‌= చేస్తూ ఉండే సమయలో; (ఆ శిఖండి); 
కోదండంబు= (ఆ కృపాచార్యుడి) ధనుస్సును; బిసకాండంబు+కాన్‌= తామరతూడు కాగా - తామరతూడువలె (అనాయాసంగా 
అని భావం); ఖండించి= భగ్నం చేసి; అతండు= ఆ కృపాచార్యుడు; శక్తిన్‌= శక్తిని; వైవన్‌= వేయగా; అదియును= ఆ శక్తినికూడ; 
తునిమినన్‌= త్రుంచగా; ఘనంబు+అగు= దృఢమైన; ధనువు= ధనుస్సును; కొని= తీసికొని; తోరంపు నారసంబునన్‌= దృఢమైన 
బాణంతో; ఆతనిన్‌= ఆ శిఖండిని; సాగయన్‌= మూర్చిల్లే విధంగా; ఏసి= కొట్టి; ఆ+గౌతముండు= ఆ కృపాచార్యుడు; కోపంబునన్‌= 
కోపంతో; చంపన్‌= చంపటానికి; తలంపు+ఎత్తి= కోరిక పొడమి; వెండియున్‌= మరల; ఏయన్‌= బాణం వేయటానికి; 
నిగుడు+అంతకున్‌= ఉద్యమించే లోపల; ఆ+దెస యోధులు+పలువురు= ఆ వైపు వీరులు అనేకులు; ఒక్కటన్‌= ఒకేసారి; 
ఉక్కునన్‌= గర్వంతో; ఉరవడించినన్‌= విజృంభించగా; మన దిక్కు సైనికులు= మనవైపు వీరులు; శారద్వతున్‌= ఆ కృపాచార్యుడిని; 
గడచి= దాటిపోయి; కడిమి= శౌర్యం; నెజయన్‌= అతిశయించగా; పోరిరి= యుద్దం చేశారు; మజీయున్‌= ఇంకా కూడ; అనేక 
ద్వంద్వయుద్దంబులు= అనేకాలైన ద్వంద్వయుద్దాలు; చెల్లుచుండన్‌= జరుగుతుండగా; సంకుల సమరంబు= తుములమైన 
యుద్దం; అయ్యెన్‌= అయింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: ఇట్టా శకుని మూర్చపోగానే అతడి సారథి ఆ రథాన్ని రణరంగంనుండి మరల్చాడు. (ఈ నకుల 
శకునుల యుద్దం శకుని పరాజయంతో ముగిసింది.) శిఖండి కృపాచార్యుడి విల్లును తామరతూడు మాదిరి 
విరుగగొట్టాడు. ఆ కృపాచార్యుడు శక్తిని వేయగా, దాన్ని కూడా దృఢమైన బాణంతో ఖండించాడు. అప్పుడు 
కృపాచార్యుడు దృఢమైన విల్లును తీసికొని పెద్దబాణంతో శిఖండి రథంపై సొమ్మసిల్లిపడేటట్టుకొట్టాడు. అప్పుడు 
కృపుడు ఆ శిఖండిని కోపంతో చంపబూని, దృఢమైన బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించటానికి పూనుకోగా, 
అంతలోనే ఆ వైపున్న వీరులు ఒక్కపెట్టున కృపాచార్యుడిపై విజృంభించారు. అది చూచి మన వీరసైనికులు 
కృపుడిని దాటవేసి ముందుకు వచ్చి, ఆ వైపు సైనికులతో వీరోచితంగా యుద్దం చేశారు. అనేక ద్వంద్వయుద్దాలతో 
అది ముమ్మరయుద్దంగా మారింది. ఆ సమయాన. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఏచి ధృష్టద్యుమ్ము( డాచార్యు నురమున । వెస నాంటె నైదునారసము; లాత. 
డాతని నిరువదేనమ్ముల నొంచి విల్‌ । దునిమిన నొండువిల్‌ గొని యతండు 
మంటలు గ్రమ్మెడు మహితాస్త్ర మేయుడు(। గాలంబు గా కిది కలశజునకు 
ననుచు నీవారు భయం బంద నేకాద । శాస్త్రంబు లొక ముష్టి నలవరించి 


తే యేసి కర్టుండు దునియలు సేసె నడుమ; । నంత( గురురాజు యువరాజు నడర గురుసు 

తుండు శకునియు శల్యుండు. దోడుపడిరి । వార లేడ్వుర తాంకు నవ్వీరు డోర్డె. 175 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండు; ఏచి= విజృంభించి; ఆచార్యు+ఉరమునన్‌= ద్రోణాచార్యుల వక్షస్‌స్థలాన; వెసన్‌= వేగంగా; ఐదు 
నారసములు= అయిదు బాణాలను; నాంటెన్‌= నాటాడు ((క్రుచ్చుకొనిపోయేటట్టు గట్టిగా కొట్టాడని భావం); అతండు=ఆ 
ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; ఇరువది+ఏను+అమ్ములన్‌= ఇరువది అయిదు బాణాలతో; నొంచి= నొప్పి 
పుట్టించి (కొట్టి అని భావం); విల్‌= ధనుస్సును; తునిమినన్‌= ఖండించగా; ఒండు విల్‌= మరొక ధనువును; కొని= తీసికొని; 
అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; మంటలు= అగ్నిజ్వాలలు; (క్రమ్మెడు= వ్యాపింపజేస్తూ ఉన్న; మహిత+అస్త్రము= మాన్యమైన 
అనగా దివ్యమైన బాణాన్ని; ఏయుడున్‌= ప్రయోగించగానే; ఇది= ఈ దివ్యబాణం; కలశజునకున్‌= (ద్రోణాచార్యుడికి; కాలంబు= 
మృత్యువు; కాక= తప్ప (మరేమి?); అనుచున్‌= అంటూ; నీవారు; భయంబు= భీతిని; అందన్‌= పొందగా; కర్గుండు= కర్ణుడు; 
ఏకాదశ+అ స్రంబులు= పదకొండుబాణాలను; ఒక ముష్టిన్‌= ఒక పిడికిటిలో; అలవరించి= పట్టుకొని; ఏసి= (ప్రయోగించి; 
నడుమన్‌= మార్గమధ్యంలోనే; తునియలు+చేసెన్‌= తునకలు చేశాడు; అంతన్‌= అంతలోనే; కురురాజు= దుర్యోధనుడు; యువ 
రాజును= దుశ్శాసనుడు కూడా; అడరన్‌= పూనుకొనగా; శకునియున్‌= శకుని; శల్యుండును= శల్యుడు; తోడుపడిరి= తోడుగా 
వచ్చారు; వారలు+ఏడ్వుర తాంకు= ఆ ఏడుగురు యోధుల తాకిడిని; ఆ+వీరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఓర్చెన్‌= తట్టుకొన్నాడు. 
తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు విజృంభించి, (ద్రోణాచార్యుడిని వెంటనే అయిదు బాణాలతో వక్షస్‌స్టలంలో కొట్టాడు. 
ఆ ద్రోణుడు ఇరువది అయిదు బాణాలతో ధృష్టద్యుమ్నుడిని కొట్టి, అతడి విల్లుకూడ విరుగగొట్టగా, వెంటనే 
ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసికొని మంటలు (గ్రక్కే దివ్యబాణాన్ని ప్రయోగించాడు. అది చూచి ఈ బాణం 
(ద్రోణుడికి మృత్యువుగాకేమి? - అని మీపక్షంవారు అనుకొంటూ భయకంపితులయ్యారు. వెంటనే కర్ణుడు 
పదకొండుబాణాలు ఏకంగా వేసి మార్గమధ్యంలోనే ఆ దివ్యబాణాన్ని తునియలు చేశాడు. అంతలోనే దుర్యోధనుడు, 
దుశ్చాసనుడు వచ్చి చేరారు. వారి వెంట శకుని శల్యుడు కూడా తోడు వచ్చారు. ఇట్టా ఏడుగురు కురువీరులు 
ఎదుర్కొన్నా ధృష్టద్యుమ్నుడు వారి తాకిడికి తట్టుకొన్నాడు. 
క. _ ద్రుమసేనుం డడరి పటు బా । ణము లుద్ధతి. బజిపె సూతనందనుపై( గో 

పము గదిరి యతండు వాని శి । రము గుండలదీప్త మై ధరం బడ నేసెన్‌. 176 
ప్రతిపదార్థం: (అంతలో) 'ద్రుమసేనుండు= ద్రుమసేనుడనేవాడు; అడరి= చెలరేగి; పటుబాణములు= సమర్థ్గములైన బాణాలను; 
ఉద్దతిన్‌= గర్వంతో; సూతనందనుపైన్‌= కర్గుడిపై; పజపెన్‌= ప్రయోగించాడు; అతండు= ఆ కర్షుడు; కోపము= (క్రోధం; కదిరి= 
అతిశయించి; వాని శిరము= ఆ ద్రుమసేనుడి తల; కుండల దీప్రము+ఐ= చెవికమ్మలతో ప్రకాశిస్తున్నదై; ధరన్‌= భూమిపై; 
పడన్‌= పడిపోయేవిధంగా; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు. 
తాత్పర్యం: అంతలో ద్రుమసేనుడు కర్షుడిని ఎదిరించాడు. పెద్ద గర్వంతో అతడిపై దృఢమైన బాణాలు వర్షించాడు. 
దానితో కర్షుడికి కోపం పెరిగి, ఆ (ద్రుమసేనుడి తల కుండలాల (ప్రకాశంతో భూమిపై పడేవిధంగా బాణాలతో 
కొట్టాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 617 


వ. ఇట్లుద్రుమసేనుండు సచ్చినం బేర్ణిన కోపంబున6 గర్టుకోదండంబు దునిమి ధృష్టద్యుమ్నుండు నటిమిన, నొండు 
బలు వింటం బెనంగు నతనిం గూడుకొని కురురాజు మొదలగు నేగురు రథికులు పెలుచనేసి;రా సమయంబున 
సాత్యకి సమదగతిం గవిసి “నిలు నిలు’ మని యదల్లి రాధేయుం దలపడియె; న య్యిరువుర యుక్కును 
నొక్కరూపున నక్కజం బై యుండె; నట్టియెడ వృషసేనుండు వచ్చి శైనేయు నేయుటయు, నతండు వాలమ్ములు 
నిగిడించి వానిం దేరిపయిం ద్రెళ్ళి మూర్చిల్లం జేసినం పుత్రశోక పీడితుం డగు సూతపుత్రుం డచ్యుతానుజు 
నానాస్త్ర పీడితుం గావించె; నంతకుం దెలిసి తనయుండును దోడుపడియె; నట్లడరు నయ్యిద్దటి నా 
శినివరుండు గినుక యెక్కిన యేడ్తెజం జికువటిచె; నప్పుడు గాండీవ గుణ దేవదత్త మహారావంబును హాహా 
కారంబును వీతెంచిన నయ్యంగరాజు రారాజున కిట్లనియె. 177 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (ద్రుమసేనుండు= (ద్రుమసేనుడు; చచ్చినన్‌= మరణించగా; పేర్చిన కోపంబునన్‌= 
అతిశయించిన (క్రోధంతో; కర్షుకోదండంబు= కర్గుడి ధనుస్సును; తునిమి= తునియలుచేసి; ధృష్టద్యుమ్నుండు; నజిమినన్‌= 
పొడిచేయగా; ఒండు బలువింటన్‌= రెండో దృఢమైన విల్లుతో; పెనంగు+అతనిన్‌= యుద్దం చేస్తూ ఉన్న ఆ కర్గుడిని; కూడుకొని= 
చేరి; కురురాజు మొదలగు+ఏగురు రథికులు= దుర్యోధనుడు మొదలైన అయిదుగురు రథికులు; పెలుచన్‌= దృఢంగా; ఏసిరి= 
బాణాలతో కొట్టారు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; సాత్యకి; సమదగతిన్‌= గర్వవిజృంభణయుక్తంగా - అనగా 
గర్వాతిరేకంతో; కవిసి= (వారినందరిని) ఎదిరించి; నిలుము+నిలుము+అని= ఆగు ఆగు అని; అదల్చి= గద్దించి; రాధేయున్‌= 
కర్ణుడిని; తలపడియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ+ఇరువుర+ఉక్కును= ఆ సాత్యకి కర్గులిద్దరి పరాక్రమం కూడ; ఒక్క రూపునన్‌= 
ఏకరూపంలో - అనగా ఒకే విధంగా; అక్కజంబు+ఐ= ఆశ్చర్యాన్ని కొలుపుతున్నదై; ఉండెన్‌= ఉన్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
వృషసేనుండు= కర్గుడి కుమారుడైన వృషసేనుడు; వచ్చి= అక్కడికి చేరి; శైనేయున్‌= శినికి పౌత్రుడైన సాత్యకిని; ఏయుటయున్‌= 
బాణాలతో కొట్టగానే; అతండు= ఆ సాత్యకి; వాలు+అమ్ములు= తీక్ష్‌ణములైన బాణాలను; నిగిడించి= ప్రయోగించి; వానిన్‌= 
ఆ వృషసేనుడిని; తేరిపయిన్‌= రథంపైన; (త్రెళ్ళి= కూలి; మూర్చిల్లన్‌= మూర్చపోయే విధంగా; చేసినన్‌= చేయగానే; పుత్రశోక 
పీడితుండు+అగు= పుత్రుడు మరణించాడనే భావనతో కలిగిన దుఃఖంతో బాధపడిన; సూతపుత్రుండు= కర్ణుడు; అచ్యుత+అనుజున్‌= 
కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని; నానా+అస్త్రపీడితున్‌= పలు బాణాలతో బాధపొందినవాడినిగా; కావించెన్‌= చేశాడు; అంతకున్‌= 
అంతలోనే; తెలిసి= మూర్భతేరుకొని; తనయుండును= అతడి కుమారుడు వృషసేనుడు కూడ; తోడుపడియెన్‌= తోడ్పడ్డాడు; 
అట్టు= ఆ విధంగా; అడరు+ఆ+ఇద్దణిన్‌= చెలరేగుతూ ఉన్న ఆ తండ్రి కొడుకులిరువురిని; ఆ శినివరుండు= ఆ శినివంశశ్రేష్టుడు 
సాత్యకి; కినుక+ఎక్కిన+ఏడ్తెణన్‌= కోపం పెల్లుబికిన పరాక్రమంతో; చిక్కుపజిచెన్‌= కష్టపెట్టాడు; అప్పుడు= ఆ సమయంలో; 
గాండీవగుణ దేవదత్త మహారావంబును= అర్జునుడి గాండీవ ధనుష్టంకారధ్వని, దేవదత్తమనే శంఖనాదం; హాహాకారంబును= 
సైనికుల ఆర్తనాదం కూడ; వీతెంచినన్‌= వినబడగా; ఆ+అంగరాజు= ఆ కర్ణుడు; రారాజునకున్‌= దుర్యోధనుడితో; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ద్రుమసేనుడు మరణించగా, ధృష్టద్యుముడు అతిశయించినకోపంతో కర్టుడి విల్లును 
తుత్తునియలు చేసి, కసితో పొడి చేశాడు. అప్పుడు కర్టుడు మరియొక బలిష్టమైన విల్లును తీసికొని యుద్దంచేస్తూ 
ఉండగా, దుర్యోధనుడు మొదలైన అయిదుగురు మహావీరులు కర్గుడికి తోడై, దృష్టద్యుమ్నుడిని బాణాలతోకొట్టారు. 
అప్పుడు సాత్యకి గర్వంతో విజృంభించి 'నిలునిలు' మని కర్షుడివైపు పరుగు తీసి, కర్షుడినిఎదుర్కొన్నాడు. ఆ 
సాత్యకి కర్టుల యుద్దం సమానస్థాయిలో ఉండి, ఆశ్చర్యం కలుగజేసింది. ఆ సమయంలో కర్షుడికొడుకు 
వృషసేనుడు వచ్చి, సాత్యకిని బాణాలతో కొట్టగా, సాత్యకి దృఢమైన బాణాలతో కొట్టి ఆ వృషసేనుడు రథం పైమూర్చి 
ల్లేటట్టుచేశాడు. కర్లుడు తన కొడుకు మరణించాడని భ్రమించి పుత్రదుఃఖంతో సాత్యకిని పెక్కుబాణాలతోబాధించాడు. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంతలోనే కర్లపుత్రుడు వృషసేనుడు మూర్చనుండి తేరుకొని తన తండ్రికి తోడ్పడ్డాడు. చెలరేగిన ఆ తండ్రి 
కొడుకు లిద్దరిపై సాత్యకి మిక్కిలి కోపంతో బాణాలు నింపాడు. ఇంతలోనే అర్జునుని గాండీవ ధనుష్టంకారధ్వని, 
దేవదత్తాన్ని పూరించిన ధ్వని, సైనికుల హాహాకారం వినిపించగా కర్టుడు దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: 


కర్ణ దుర్యోధనులు దురాలోచన సేసి సాత్యకిం దలపడుట (సం. 7-145-55) 


క. “అదె పార్టుండు దన మునుమున । కొదవిన సేనల6 గలంచునులి వడ. డితనిం 
గదియంగ రాకుండ6గ మును । పొదువుదమే సాత్యకిం బ్రభూత బలముతోన్‌? 178 


ప్రతిపదార్థం: పార్గుడు= అర్జునుడు; అదె= అదిగో (అక్కడ ఉన్నాడని చేతితో చూపటం); అతండు= ఆ అర్జునుడు; తన 
మునుమునకున్‌= తన ముందువరుసకు; ఒదవిన సేనలన్‌= కలిగిన సైన్యాలను; కలంచునులివు= కలతబెట్టేశబ్దం; ఇతనిన్‌= 
ఈ సాత్యకిని; కదియంగన్‌= సమీపించటానికి; రాకుండంగన్‌= రాకపోయే విధంగా; మును= ముందుగా; ప్రభూత బలముతోన్‌= 
గొప్ప సైన్యంతో; సాత్యకిన్‌= సాత్యకిని; పొదువుదమే?= చుట్టుముట్టుదామా! 


తాత్సర్యం: 'అదిగో అర్జునుడు ఆ వైపున ఉన్న సైనికవీరులతో యుద్దంచేసే సందడిలో ఉన్నాడు. అతడు సాత్యకిని 
ఆదుకొనటానికి చేరకముందే, మనం గొప్ప సైన్యంతో సాత్యకిని ముట్టడించుదాము. 


వ. అట్లయిన వీ డభిమన్యుపోయిన పోకం బోవు; నది నీకు విజయంబునకు( గారణం బగు; వీనిం బలువురు 
ముట్టుట యెజింగెనేని వివ్వచ్చుండు వచ్చు నతం డెటుంగకుండ నక్కడ నిలువరించి పోరం జాలు బల్లిదుల 
నట పుచఛవలయు ననుటయు, నమ్మనుజవిభుం 'డిది లెస్సకర్ణం' బని గాంధారపతిం గనుంగొని “నీవు 
పదివేలేనుంగులు నన్ని యరదంబులుం గొని దుశ్శాసన సుబాహు దుష్ప్రధర్షణ దుర్విషహులు దోడుగా 
గ్రీడిపై నడచి కయ్యంబు సేయు; మద్దిక్కునం దక్కిన పాండవులు నున్నవా; రయ్యన్నదమ్ములం బొదివి గెలువు’ 
మనిన నతం డమ్మెయికిం జనియె దదనంతరంబ. 179 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అయినన్‌= అయితే; వీండు= ఈ సాత్యకి; అభిమన్యుపోయిన పోకన్‌= అభిమన్యుడు చచ్చిన 
(విధమైన) చావును; పోవును= చస్తాడు; అది= ఆ సాత్యకి మరణం; నీకున్‌= ఓ దుర్యోధనా! నీకు; విజయంబునకున్‌= విజయానికి; 
కారణంబు= కారణం; అగున్‌= అవుతుంది; వీనిన్‌= ఈ సాత్యకిని; పలువురు= అనేకులు (వీరులు); చుట్టుముట్టుట= 
ముట్టడించటం; ఎజింగెనేనిన్‌= ఒకవేళ తెలిసికొన్నాడా!; వివ్వచ్చుండు= అర్జునుడు; వచ్చును= (సాత్యకిని రక్షించటానికి) వస్తాడు 
(కాబట్టి); అతండు= ఆ అర్జునుడు; ఎణుంగకుండన్‌= తెలిసికొనకుండా; అక్కడన్‌= ఆ వైపున; నిలువరించి= నిలిపివేసి; పోరన్‌+ 
చాలు= యుద్దం చేయటానికి సమర్ధులైన; బల్లిదులన్‌= బలిష్టులైన వీరులను; అట= అటువైపు; పుచ్చవలయున్‌= పంపాలి; 
అనుటయున్‌= అనగానే; ఆ+మనుజ విభుండు= ఆ దుర్యోధనుడు; ఇది= ఈ నీవు చెప్పినది; లెస్స కర్ణంబు= మంచిపని; 
అని= పలికి; గాంధార పతిన్‌= శకునిని; కనుంగొని= చూచి; నీవు= ఓ శకుని మామా! - నీవు; పదివేలు+ఏనుంగులు= పదివేల 
గజాలను; అన్ని= అదే లెక్కగా పదివేలు; అరదంబులున్‌= రథాలను; కొని= వెంట తీసికొని; దుశ్చాసన సుబాహు దుష్రుధర్షణ 
దుర్విషహులు= దుశ్శాసనుడు, సుబాహువు, దుషప్రుధర్షణుడు, దుర్విషహుడు అనేవారు; తోడుగాన్‌= సహాయులు కాగా; క్రీడిపైన్‌= 
అర్జునుడి పై; నడచి= దండెత్తి; కయ్యంబు= యుద్దం; చేయుము= సాగించుము; ఆ+దిక్కునన్‌= ఆ వైపున; తక్కిన పాండవులున్‌= 
అర్జునుడే కాక మిగిలిన పాండవులు కూడ; ఉన్నవారు= ఉన్నారు; ఆ+అన్న+తమ్ములన్‌= ఆ అన్నదమ్ములనందరిని; పొదివి= 
ఆక్రమించి; గెలువుము= జయించుము; అనినన్‌= అనగానే; అతండు= ఆ శకుని; ఆ+మెయికిన్‌= ఆ వైపునకు; చనియెన్‌= 
వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= అటు తరువాత. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 619 


తాత్సర్యం: అట్లా చేస్తేనే ఈ సాత్యకి అభిమన్యుడు చచ్చిన విధంగా చస్తాడు; అది నీ గెలుపునకు కూడా కారణ 
మవుతుంది. ఒకవేళ మనమందరం ఈ సాత్యకిని ముట్టడించామని తెలిస్తే తప్పక అర్జునుడు ఇతడిని 
ఆదుకొనటానికి వస్తాడు, కాబట్టి ఈ విషయం అతడికి తెలియకుండా అర్జునుడిని అక్కడే కదలనివ్వకుండా 
నిలిపి యుద్దం చేయగల బలిష్టులైన మన వీరులను కొందరిని పంపాలి' అని కర్షుడు సలహా ఇవ్వగా విని 
దుర్యోధనుడు “ఇది చాలా మంచిపని” అని వెంటనే శకునిని చూచి, నీవు పదివేల ఏనుగులను, పదివేల రథాలను 
తీసికొని-దుశ్చాసనుడు, సుబాహువు, దుష్రుధర్షణుడు, దుర్విషహుడు అనేనా తమ్ములు తోడుగా గొని ఆ 
అర్జునుడిని ఎదుర్కొని యుద్దం చేయుము అక్కడనే మిగిలిన భీమాది పాండవులు ఉన్నారు. ఆ అన్నదమ్ములనందరిని 
గెలిచి విజయం సాధించుము” అని ఆ వైపే తక్కిన పాండవులు కూడ ఉన్నారు. ఆ అన్నదమ్ములను ఎదుర్కొని 
గెలువుము. అని అనగా, అతడు ఆ వైపు వెళ్ళాడు. తరువాత 


క చేయగల రథికులును రా | ధేయుండు బలయుతము గాంగ. దెప్పదెరల శై 
నేయుపయి. గవిసి బహువిధ । సాయకములు గురిసి రథిక సంరంభమునన్‌. 180 


ప్రతిపదార్థం: చేయన్‌+కల= సమర్ధులైన; రథికులును= వీరులు; రాధేయు(డు= కర్టుడు; బలయుతము= సైన్యంతో కూడినవారు; 
కా(గన్‌= క్రాయి; తెప్పదెరలన్‌= అతివేగంగా; శైనేయుపయిన్‌= సాత్యకిపై; కవిసి= కలయబడి; బహువిధసాయకములు= అనేక 
విధాలైన బాణాలను; అధిక సంరంభమునన్‌= మిక్కిలి వేగంగా; కురిసిరి= కురిపించారు. 


తాత్పర్యం: సమర్దులైనవీరులు, కర్ణుడు సైన్యంతో కూడి ఆ సాత్యకిపై కలియబడ్డారు. విజృంభించి అనేకవిధాలైన 
బాణాలను అతడిమోద కురిపించారు. 


వ. అతండును గోపాటోపంబున. 181 
ప్రతిపదార్థం: అతండును= ఆ సాత్యకి కూడా; కోప+ఆటోపంబునన్‌= కోపాడంబరంతో (మిక్కిలి కోపంతో అని భావం). 
తాత్సర్యం: ఆ సాత్యకి కూడా మిక్కిలి కోపంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


క. కరుల కరంబులు హయముల । శిరములు రథసంచయంబు చెక్కలును సమి 
ద్దరం గప్పి క్రమ్మటి(గ నె । త్తురు టేజులు వటిపి దాని దొలంగం ద్రోచెన్‌. 182 


ప్రతిపదార్థం: కరుల కరంబులు= ఏనుగుల తొండాలను; హయముల శిరములు= గుర్రాల తలలను; రథసంచయంబు 
చెక్కలును= రథాల సమూహాల ముక్కలను; సమిత్‌+ధరన్‌= యుద్దభూమియందు; కప్పి= కప్పివేసి; కమ్మణు(గన్‌= మళ్ళీ; 
నెత్తురు+ఏణులు= రక్తపునదులు; పజపి= (ప్రవహింపజేసి; దానిన్‌= ఆ ఏనుగు తొండము మొదలగు వాటిని; తొలంగన్‌= 
తొలగిపోయేవిధంగా; (త్రోచెన్‌= తోసివేశాడు. 


తాత్పర్యం: ఏనుగులతొండాలతో గుర్రాలతలలతో రథాల చెక్కలముక్కలతో యుద్దభూమినంతా మొదట కప్పి, 
వెంటనే నెత్తురునదులను ప్రవహింపజేసి, ఆ ఏనుగులతొండాలు మొదలగు వాటినన్నిటిని తొలగింపజేశాడు. 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఇట్లా యుద్దవర్లన చేయటంచేత సాత్యకి యుద్దనైపుణి, హస్తలాఘవం వ్యక్తమవుతూ ఉన్నాయి. 


క,  శినివరు నద్దుత విక్రమ | మున కోర్వక కలంగంబడిన మొన గనుంగొని నీ 
తనయుడు తనయరదము నా । తని యరదముమీ(ద నత్యుదగ్రత( బటిపెన్‌. 183 


ప్రతిపదార్థం: శినివరు+అద్భుత విక్రమమునకున్‌= సాత్యకియొక్క ఆశ్చర్యకరమైన ఆ పరాక్రమానికి; ఓర్వక= తట్టుకోలేక; 
కల(గన్‌+పడిన నీ మొనన్‌= కలతజెందిన నీ సైన్యాన్ని; కనుంగొని= చూచి; నీ తనయుండు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ 
కుమారుడు దుర్యోధనుడు; తన+అరదమున్‌= తన రథాన్ని; ఆతని+ఆరదము మీ(దన్‌= ఆ సాత్యకి రథంపైకి; అతి+ఉద(గ్రతన్‌= 
అతి కోపంతో; పజపెన్‌= పంపాడు (సాత్యకిపై యుద్దానికి వెళ్ళాడని భావం). 


తాత్పర్యం: ఆ సాత్యకి అద్భుత పరాక్రమానికి ఓర్వలేక కలతచెందిన సైన్యాన్ని చూచి, నీ తనయుడు ఆ సాత్యకి 
ధాటికి కౌరవసైన్యం తట్టుకోలేకపోయింది. దుర్యోధనుడు, వెంటనే తన రథాన్ని సాత్యకి రథంవైపు మిక్కిలి కోపంతో 
నడిపించాడు. 


వ. అయ్యిరువురు నక్కజం బగు కయ్యంబు సేయునెడ నా శైనేయుండు. 184 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురున్‌= ఆ సాత్యకి దుర్యోధనులు ఇద్దరూ కూడా; అక్కజంబు+అగు= ఆశ్చర్యకరమైన; కయ్యంబు= 
యుద్దం; చేయు ఎడన్‌= చేసే సమయంలో; ఆ శైనేయుండు= ఆ శినివంశజుడైన సాత్యకి, 


తాత్సర్యం: ఆ ఇద్దరూ ఆశ్చర్యం గొలిపే యుద్దం చేస్తూ ఉండగా, సాత్యకి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. తురగముల సూతు( జంపిన । గురుపతి పొలివోక యతని గురుసున నేయం 
గరమలిగి ధనువు దునుముడు€ । బరవస మణి యొరుని తేరుపైకిం బోయెన్‌. 185 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలనూ; సూతున్‌= సారథినీ; చంపినన్‌= చంపగా; కురుపతి= కురురాజు దుర్యోధనుడు; 
పొలివోక= నిరుత్సాహపడక; అతనిన్‌= ఆ సాత్యకిని; గురుసునన్‌= బీవస్థానంలో; ఏయన్‌= కొట్టగా; కరము= మిక్కిలి; అలిగి= 
కోపించి; ధనువున్‌= విల్లును; తునుముడున్‌= తునకలు చేయగా; బరవసము= ధైర్యం; అటీ= నశించి; ఒరుని= మరి ఒకరి 
అనగా కృతవర్మయొక్క; తేరుపైకిన్‌= రథంపైకి; పోయెన్‌= పోయెను. 


తాత్సర్యం: అశ్యాలను, సారథిని చంపగా, దుర్యోధనుడు నిరుత్సాహపడక, ఆ సాత్యకిని, ఆయువుపట్టులో కొట్టగా, 
సాత్యకి మిక్కిలికోపించి దుర్యోధనుడి విల్లును తెగగొట్టాడు. అప్పుడు దుర్యోధనుడు ధైర్యాన్ని కోల్పోయి మరొకరి 
రథం ఎక్కివెళ్ళాడు. 


వ. ఇ వ్విధంబున. 186 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా. 
తాత్పర్యం: దుర్యోధనుడు ఈ రీతిగా సాత్యకితో పరాజయం పొందగా. 


తే. పతి గలంగ శైనేయు( డ బలము బాణ । నిహతి( దూలించె; నక్కడ నీ మటింది 
యడరి యర్జునుతో విస్తయావహముగ । నాహవము సేసె దగు సహాయంబు కలిమి. 187 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 621 


ప్రతిపదార్థం: పతి= ప్రభువైన దుర్యోధనుడు; కలంగన్‌= కలత చెందగా; శైనేయు(డు= సాత్యకి; ఆ+బలమున్‌= ఆ కౌరవ సైన్యాన్ని; 
బాణనిహతిన్‌= శరాఘాతంతో; తూలించెన్‌= తొలగిపోయేటట్టు చేశాడు; ఆ+కడన్‌= ఆ వైపు; నీమజంది= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
నీ భార్య గాంధారి సోదరుడు శకుని; అడరి= విజృంభించి; తగుసహాయంబు= వలసినంత సహాయం; కలిమిన్‌= ఉండటంచేత; 
విస్మయ+ఆవహముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; అర్జునుతోన్‌= అర్జునుడితో; ఆహవము= యుద్దం; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: దుర్యోధనుడు కలత చెందగా, సాత్యకి కౌరవసైన్యాన్ని బాణాలతో చెదరగొట్టాడు. నాథుడు లేని 
ఆ కౌరవసైన్యం సాత్యకి ధాటికి ఆగలేక పారిపోయింది. అక్కడ నీ మరది శకుని, తగినంత సహాయం కలిగి 
ఉండటంచేత అర్జునుడితో యుద్దం ఆశ్చర్యం కలిగేటట్టు సాగించాడు. 


చ. అతని సుతుం డులూకు(డు నుదగ్రత( గృష్టునిమేనం బార్జుపై 
శితశరకోటి నించి విలసిల్లంగ సౌబలుసూతు. జంపి యు 
ద్రతి. దురగంబులం దునిమి తద్దన చాపము. ద్రుంచె న న్నరుం 
థ ఘే 
డతడు తనూజు తేరి పయి కాత్మ చలింపంగ6 బోయి వెండియున్‌. 188 


ప్రతిపదార్థం: అతని సుతుండు= ఆ శకుని కుమారుడు; ఉలూకుండున్‌= ఉలూకుడనే వాడు కూడా; ఉద(గ్రతన్‌= గొప్పగా; 
కృష్ణుని మేనన్‌= శ్రీకృష్ణుడి శరీరంపై; పార్టుపైన్‌= అర్జునుడిపైన; శితశరకోటిన్‌= వాడి అయిన బాణాల సమూహాన్ని; నించి= 
నింపి; విలసిల్ల(గన్‌= ఉల్లాసం చూపుతూ ఉండగా; ఆ+నరుండు= ఆ అర్జునుడు; సౌబలుసూతున్‌= శకుని సారథిని; చంపి= 
సంహరించి; ఉద్దతిన్‌= గర్వంతో; తురగంబులన్‌= గుర్రాలను; తునిమి= ఖండించి; తద్‌+ఘనచాపము= దృఢమైన ఆ శకుని 
విల్లును; (త్రుంచెన్‌= తెగగొట్టాడు (అప్పుడు); అత(డు= ఆ శకుని; తనూజు తేరిపయికిన్‌= తన కొడుకైన ఉలూకుడి రథంపైకి; 
ఆత్మ= ధైర్యం; చలింపంగన్‌= చలించిపోతూ ఉండగా; పోయి= వెళ్ళి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఆ శకుని కుమారుడు ఉలూకుడు కూడా తోడుగా వచ్చి, కృష్ణుడిమోద అర్జునుడిమోద గొప్పగా 
వాడి బాణాల సమూహాన్ని నింపి ప్రకాశించగా, అంతలోనే అర్జునుడు శకుని సారథిని, గుర్రాలను, విల్లును 
ఖండించి వేశాడు. శకుని ధైర్యం కోల్పోయి వెంటనే తన కుమారుడి రథంపైకి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. వాండుం దోడ్పడ6 గడంగి వివ్వచ్చు నేసి; । నతండు వారలు సేడ్పడునట్లు గాంగ 
గడ(క గల యోధవీరులు బడలు వడ(గ । బలము సెడి పాటి: దనవింటి బలుపు సూపె. 189 


ప్రతిపదార్థం: వాండు= అతడు అనగా తన కుమారుడు ఉలూకుడు; తోడ్పడన్‌= సహాయపడగా; కడణగి= పూని; వివ్వచ్చున్‌= 
అర్జునుడిని; ఏసెన్‌= బాణాలతో కొట్టాడు; అతండు= ఆ అర్జునుడు; వారలు= ఆ తండ్రి కొడుకులు శకుని, ఉలూకులు; 
చేడ్పడునట్టు+కాంగన్‌= బాధపడేవిధంగా (మరియు); కడ(క+కల యోధవీరులు= పూనికగల వీరయోధులు; బడలు+పడంగన్‌= 
అలసట చెందేటట్లు; బలము+చెడి= శక్తి శిథిలమయి; పాజన్‌= పారిపోయే విధంగా; తన వింటి బలుపు= తన గాండీవ ధనువు 
యొక్క బలాన్ని; చూపెన్‌= చూపాడు. 


తాత్సర్యం: కొడుకు ఉలూకుడు తనకు తోడ్పడగా శకుని పూనిక వహించి అర్జునుని బాణాలతో కొట్టాడు. ఆ 
అర్జునుడు తండ్రి కొడుకులిద్దరు బాధనొందేటట్టు, వారికి తోడైనవచ్చిన ఇతర వీరులు అలసిపొయేటట్టు, వారి 
సైన్యం బలహీనమై పరుగెత్తేటట్టు తన గాండీవ బలం ఎటువంటిదో తెలిసే విధంగా బాణాలు కురిపించాడు. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు వివ్వచ్చుండు పేర్చిన యా సమయంబున ధృష్టద్యుమ్నుండు. 190 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వివ్వచ్చుండు= అర్జునుడు; పేర్చిన+ఆ సమయంబునన్‌= విజయగర్వంతో ఉబ్బిపోయే 
ఆ సమయంలోనే; ధృష్టద్యుమ్నుండు. 


తాత్సర్యం: ఈ విధంగా అర్జునుడు విజృంభించగా ఆ సమయంలోనే, అక్కడ ధృష్టద్యుమ్నుడు. 


క తటిమి గురు వింటి గొనయం । బటిముణి( దునియంగ నేయ నత. డాతని నే 
డ్రెల నొండు వింట నేసిన । నుజిక తునిమె నాత డ మృహోగ్రశరంబుల్‌. 191 


ప్రతిపదార్థం: తణిమి= ఎదుర్కొని; గురువింటి గొనయంబు= ద్రోణాచార్యుడి ధనువు నారిని; అటిముటిన్‌= వెంటనే; 
తునియంగన్‌= తునకలయ్యేటట్టు; ఏయన్‌= కొట్టగా; ఆతండు= ఆ ద్రోణాచార్యుడు; ఆతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని గూర్చి; 
ఏడ్తెజిన్‌= వేగంతో; ఒండువింటన్‌= రెండవ ధనుస్సుతో; ఏసినన్‌= బాణాలు ప్రయోగించగానే; ఆ+మహా+ఉ(గ్రశరంబుల్‌= ఆ 
గొప్ప భయంకరములైన బాణాలను; ఉజక= అవలీలగా; ఆతండు= ధృష్టద్యుమ్నుడు; తునిమెన్‌= తునకలు చేశాడు. 


తాత్పర్యం: (ఆ వైపు ధృష్టద్యుమ్నుడు) (ద్రోణాచార్యుడిని ఎదుర్కొని, అతడి వింటినారిని వెంటనే తెగగొట్టగా, 
(ద్రోణాచార్యుడు మరొక విల్లు (గ్రహించి ధృష్టద్యుమ్నుడిపై వేగంగా భయంకరమైన బాణాలు ప్రయోగిస్తూ ఉంటే 
- వాటిని అవలీలగా ధృష్టద్యుమ్నుడు తునకలు చేశాడు. 


వ. వెండియునాచార్యుండేయు సాయకంబులు ద్రుంచుచు నంగంబులు నొంచుచు మిగిలి మార్గణజాలంబుల 
సైన్యంబు దైన్యంబు నొందించె; నట్లు సాత్యకి సవ్యసాచి ధృష్టద్యుమ్నులచేతం గలయం గలంగి కౌరవానీకంబు 
గాందిశీకం బగుటయు౦. బాంచజన్య దేవదత్తాది శంఖరవంబులు సెలంగం బాండవ బలంబులు గూడికొని 
వెన్నడిం గవిసినం గని భీషణరోషాతిరేక విధేయుం డయి రాధేయుండు. 192 


ప్రతిపదార్థం: వెండియున్‌= మళ్ళీ; ఆచార్యుండు+ఏయు= ద్రోణాచార్యుడు ప్రయోగిస్తూ ఉన్న; సాయకంబులు= బాణాలను; 
త్రుంచుచున్‌= ఖండిస్తూ; అంగంబులు= శరీరావయవాలను; నొంచుచున్‌= నొప్పిస్తూ; మిగిలి= అతిశయించి; మార్గణజాలంబులన్‌= 
బాణాల సమూహాలతో; సైన్యంబు= ఆ శత్రుసైన్యాన్ని; దైన్యంబున్‌= దీనత్య్వాన్ని; ఒందించెన్‌= పొందింపజేశాడు; అట్టు= ఆ 
విధంగా; సాత్యకి, సవ్యసాచి, ధృష్టద్యుమ్నుల చేతన్‌= సాత్యకి, అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు అనే ముగ్గురు పాండవపక్ష వీరులచేత; 
కలయన్‌= అంతటను; కలంగి= కలతచెంది; కౌరవ+అనీకంబు= కౌరవుల సైన్యం; కాందిశీకంబు+అగుటయున్‌= భయంతో 
పారిపోయిన వెంటనే; పాంచజన్య దేవదత్త+ఆది శంఖరవంబులు= పాంచజన్యమనే శ్రీకృష్ణుడి శంఖం, దేవదత్తమనే అర్జునుడి 
శంఖం మొదలుగాగల (ఇతర వీరుల) శంఖాల ధ్వనులు; చెలంగన్‌= ధ్వనిస్తూ ఉండగా; పాండవ బలంబులు= పాండవుల సైన్యాలు; 
కూడికొని= ఏకమై; వెన్నడిన్‌ కవిసినన్‌= వెన్నంటి తరుముతూ ఉంటే; కని= చూచి; భీషణ రోష+అతిరేక విధేయుండు+అయి= 
భయంకరమైన కోపాతిశయానికి వశుడై; రాధేయుండు= కరుడు. 


తాత్పర్యం: మళ్ళీ (ద్రోణాచార్యుడు వేసిన బాణాలనన్నింటినీ ఖండించి, ద్రోణాచార్యుడి శరీరావయవాలను 
బాణాలతో మిక్కిలి నొప్పిస్తూ, మరీ విజృంభించి కౌరవసైన్యానికి దిక్కుతోచని స్థితి కల్పించాడు. ఆ విధంగా 
సాత్యకి, అర్జునుడు, ధృష్టద్యుమ్నుడు - వీరు ముగ్గురిచేత కౌరవసైన్యం కలతచెంది పారిపోయింది. అపుడు కృష్ణుడు 
పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధృష్టద్యుమ్నాదులు తమ తమ శంఖాలను పూరించగా, పాండవ సైన్యం 
ఉత్సాహంతో ఏకమై కౌరవసైన్యాన్ని వెంటాడి తరుముతూ ఉండగా, అది చూచి కర్ణుడు మిక్కిలి భయంకరమైన 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 623 


కోపావేశంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. తలలుం జేతులు( గాళ్ళులుం దనువులున్‌ ధాత్రీస్థలిం బెక్కు తి 
ట్లలు గావించి రథప్రతానములు ఘోటశ్రేణులున్‌ వారణా 
వలులుం జేడ్సడ( బైపయిం దటిమి దుర్వారైక దర్పోద్దతిం 
జలముం జేవయు. జూపె నుద్ధటభుజా సంరంభ రౌద్రంబుగన్‌. 193 


ప్రతిపదార్థం: తలలున్‌= శిరస్సులను; చేతులున్‌= హస్తాలను; కాళ్ళులున్‌= పాదాలను; తనువులున్‌= శరీరాలను; ధాత్రీస్టలిన్‌= 
రణభూమియందు; 'పెక్కుతిట్టలు= మిక్కుటమైన కుప్పలు; కావించి= చేసి; రథ(ప్రతానములు= రథాల సమూహాలును; 
ఘోటడ్రేణులున్‌= అశ్యాల సమూహాలును; వారణ+ఆవలులున్‌= గజాల సమూహాలును; చేడ్పడన్‌= బాధపడే విధంగా; పైపయిన్‌= 
ముందు ముందుకు; తణిమి= ఉరికించి పారిపోయే విధంగా వెంబడించి; దుర్వార+ఏక దర్శ+ఉద్దతిన్‌= నివారించరాకుండా 
ఉన్న గర్వం యొక్క జొద్దత్యంతో - మిక్కిలి గర్వంతో; ఉద్భట= గొప్ప; భుజాసంరంభ= భుజముల ఆటోపంచేత; రౌద్రంబుగన్‌= 
భయం కలిగించే విధంగా; చలమున్‌= పౌరుషాన్నీ; చేవయున్‌= సామర్ధ్యాన్ని; చూపెన్‌= చూపాడు. 


తాత్సర్యం: (మిక్కిలి కోపంతో ఆ కర్ణుడు) శత్రువుల తలలను, చేతులను, కాళ్ళను శరీరాలను కుప్పలు కుప్పలుగా 
రణరంగాన అంతటా పడేటట్లు చేసి, రథాలు, గుర్రాలు, ఏనుగులు బాధతో రణరంగం నుండి పారిపోయే విధంగా 
తరిమి అడ్డుకొనసాధ్యంకాని తన గర్వాధిక్యాన్ని, మాత్సర్యాన్ని, శక్తినిభయంకరమైన గొప్ప భుజబల విజృంభణంతో 
చూపించాడు. 


వ. ఇ వ్విధంబున విజృంభించి నొంచినం బథటిపటియై పటిచు న వ్వాహినుల వెనుకొను నా సూతనందనుం 
జూచి తలంకి ధర్మతనయుం డర్జునునితో నిట్లనియె. 194 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; విజృంభించి= రేగిపోయి; నొంచినన్‌= నొప్పింపగా; పటి పటి ఐ= చెల్లాచెదరై; 
పణచు+ఆ+వాహినులన్‌= పరుగెత్తుతున్న ఆ సైన్యాలను; వెనుకొను+ఆ+సూతనందనున్‌= వెంబడిస్తూ ఉన్న ఆ కర్గుడిని; చూచి; 
తలంకి= చలించిపోయి; ధర్మతనయుండు= ధర్మరాజు; అర్జునునితోన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ రీతిగా రెచ్చిపోయి, బాణాలతో నొప్పిస్తూ ఉండగా, తట్టుకొనలేక చెల్తాచెదరై పారిపోయే పాండవుల 
సైన్యాలను వెంటాడే కర్ణుని చూచి కలతచెంది ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. నడురేయి తీవ్రభానుండు । పుడమి వెలసె నను తలంపు పుట్టించుచు ను 
గ్గడు వగు తేజంబున వెలి. రెడు. గర్జుండు బాణరుచులు గితికొన దెసలన్‌. 195 


ప్రతిపదార్థం: నడురేయి= నడిమి రాత్రి; తీవ్రభానుండు= చండకిరణుడు - అనగా సూర్యుడు; పుడమిన్‌= భూమిపై; వెలసెన్‌+అను 
తలంపు= ఉదయించాడా అనే ఊహను; పుట్టించుచున్‌= కలిగిస్తూ; ఉగ్గడువు+అగు= అధికమైన; తేజంబునన్‌= తేజస్సుతో; 
బాణరుచులు= బాణాల కాంతులు; దెసలన్‌= దిక్కులయందు; గిజికొనన్‌= వ్యాపించగా; కర్షుండు= కర్ణుడు; వెలిగౌడున్‌= 
ప్రకాశిస్తూ ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ కర్గుడి బాణాల కాంతులు దిక్కులన్నింట వ్యాపించి ప్రకాశిస్తూ ఉండగా - కర్షుడు నడిరాత్రిలో 
సూర్యుడు ఉదయించాడని అనిపించేటట్టు వెలిగాడు. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉ్రేక్ష ఇక్కడ కర్ణుడియందు. నడిరాత్రి ఉదయించిన సూర్యుడితో తాదాత్మ్యం ఊహించటంచేత 
ఉత్రేక్షాలంకారమే కాని ఉపమకాదు. సూర్యుడు అర్దరా(త్రంలో ఉదయించినట్టు ఊహించుటచేత ఉపమాంశం కవి కల్పితమేకాని 
స్వతస్సిద్దం కాదు కదా! 
ఆ. “ఇట్లు దటణిమెనేని యిప్పుడ యీతఈ డి । ద్దిక్కు వారినెల్ల నొక్కయెత్తు 

గాగ బిలుకుమార్లు( గావున నెమ్మెయి । నైన బ్రతివిధాన మాచరింపు'. 196 


ప్రతిపదార్హం: ఇట్టు= ఇట్టా; తజీమెనేని= వెంబడిస్తూ ఉన్నట్టయితే; ఇప్పుడు+అ= ఈ సమయంలోనే (ఇంకా ఆలస్యం లేకుండా); 
ఈతండు= ఈ కర్గుడు; ఈ+దిక్కువారిని+ఎల్లన్‌= ఈ మనవైపున ఉన్నవారినందరిని; ఒక్క+ఎత్తు+గాన్‌= ఒకే పర్యాయం; 
పిలుకుమార్చున్‌= సంహరిస్తాడు; కావునన్‌= కాబట్టి; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; (ప్రతివిధానము= (ప్రతి క్రియను; 
ఆచరింపు(ము)= చేయుము. 


తాత్పర్యం: ఈ కర్షుడు ఇట్లాగే తరుముతూ పోతూ ఉండగా, మనం ఉపేక్ష చేశామంటే ఈ సైన్యాన్నంతా ఒకేసారి 
ఇప్పుడే సంహరించి వేస్తాడు. కాబట్టి ఏ విధంగానైనా దీనిని అడ్డుకొనే విధంగా ప్రయత్నించుము”. 


వ. అనిన విని యతం డచ్యుతు నాలోకించి 'రాధేయు రభసంబున కిమ్మోహరం బోహటించిన భూపతి 
భీతుండయ్యె భారద్వాజుండును బైకొని యొక్క వలన మొనలం దెరల్లెడి నే నదల్లి యిక్కర్లు నుక్కడంచి 
యక్కుంభసంభవు సంరంభంబు వారించెద( దేరు నడపు' మనుటయు నద్దనుజమర్దనుం డతని కిట్లనియె. 

197 


ప్రతిపదార్థం: అనినన్‌= (ఇట్లా ధర్మరాజు) పలుకగా; విని; అతండు= ఆ అర్జునుడు; అచ్యుతున్‌= కృష్ణుడిని; ఆలోకించి= 
చూచి; రాధేయు రభసంబునకున్‌= కర్టుడి వేగానికి; ఈ+మోహరంబు= సైన్యం; ఓహటించినన్‌= వెనుదీయగా; భూపతి= 
ధర్మరాజు; భీతుండు+అయ్యెన్‌= భయపడిపోయాడు; భారద్వాజుండును= ద్రోణాచార్యుడు కూడా; పైకొని= విజృంభించి; 
ఒక్కవలనన్‌= ఒక వైపున; మొనలన్‌= మన సైన్యాలను; తెరల్చెడిన్‌= తొలగిపోయేటట్టు చేస్తున్నాడు (పారద్రోలుతున్నాడని భావం); 
(కావున ఏన్‌= నేను; అదల్చి= అదలించి; ఈ+కర్టు+ఉక్కు= ఈ కర్షుడి పొగరును; అడంచి= అణచివేసి; ఆ+కుంభసంభవు 
సంరంభంబు= ఆ (ద్రోణాచార్యుడి వేగాన్ని; వారించెదన్‌= నివారిస్తాను; తేరు= రథాన్ని; నడపుము= కర్షుడివైపు నడిపించుము; 
అనుటయున్‌= అనగానే; ఆ+దనుజ మర్దనుండు= ఆ కృష్ణుడు (దైత్యులను సంహరించినవాడు కాబట్టి కృష్ణుడికి ఆ పేరు); 
అతనికిన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు అనగానే, అర్జునుడు కృష్ణుడిని చూచి 'మన సైన్యం కర్టుడి వేగాన్ని తట్టుకొనలేక 
పారిపోతూ ఉండగా ధర్మరాజు భీతిల్లిపోయాడు. ఒకవైపు (ద్రోణాచార్యుడు కూడా విజృంభిస్తూ సైన్యాన్ని 
పారద్రోలుతూ ఉన్నాడు. కాబట్టి ముందుగా ఈ కర్టుడి పొగరు అణుస్తాను. తరువాత ద్రోణాచార్యుల యుద్దవేగాన్ని 
నివారిస్తాను. కాబట్టి కర్టుడివైపు రథాన్ని నడిపించుము” అని అనగా, కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు. 
క. “వినుము నిశాసమయంబున । దనుజులకుం బేర్చు బాహుదర్వము శౌర్యం 

బును; గావున హైడింబుం । డనిం గర్జుని నోర్టు(; బనుత మతని నతనికిన్‌' 198 


ప్రతిపదార్థం: వినుము= ఓ అర్జునా! వినుము; నిశా సమయంబునన్‌= రాత్రి సమయాన; దనుజులకున్‌= రాక్షసులకు; బాహు 
దర్పము= భుజగర్వం; శౌర్యంబును= పరా[క్రమం (ఈరెండూ); పేర్చున్‌= అతిశయిస్తాయి; కావునన్‌= కాబట్టి; హైడింబుండు= 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 625 


హిడింబా కుమారుడు ఘటోత్కచుడు; అనిన్‌= యుద్దంలో; కర్గునిన్‌= కర్గుడిని; ఓర్చున్‌= ఓడిస్తాడు (అందుకే); అతనిన్‌= ఆ 
ఘటోత్కచుడిని; అతనికిన్‌= ఆ కర్గుడిపైకి; పనుతము= పంపుదాము. 

తాత్సర్యం: 'ఓ అర్జునా! రాక్షసులకు రాత్రి సమయంలో బాహుబలం పరాక్రమం అతిశయిస్తాయి; కాబట్టి మన 
హిడింబాసుతుడు ఘటోత్కచుడే ఈ సమయంలో కర్షుడిని యుద్దంలో ఓడిస్తాడు. కాబట్టి ఆ కర్గుడిపైకి 
ఘటోత్కచుడినే పంపుదాము. 


వ అని వెండియు. 199 
తాత్సర్యం: ఇట్లా పలికి మళ్ళీ (అర్జునుడితో కృష్ణుడు ఇట్టా అన్నాడు). 
క “మన మంతకు వేటొక ది । కున నడతము; భీమసుతునకును మాయలు. బెం 

పొనరిన దివ్యాస్తంబులు । ననేకములు గలవు; వలవ దనుమానింపన్‌. 200 


ప్రతిపదార్థం: మనము= మనం; అంతకున్‌= అంతవరకు; వేణు+ఒక దిక్కునన్‌= వేరే వైపునకు; నడతము= నడుద్దాము - 
వేరే వైపునకు యుద్దం చేయటానికి వెళ్ళుదామని భావం; భీమసుతునకును= భీముడి కుమారుడైన ఘటోత్కచుడికి; మాయలున్‌= 
రాక్షస మాయలు; పెంపు+ఒనరిన= అతిశయించిన; దివ్య+అ(స్తంబులు= దివ్యములైన అ(స్రాలు; అనేకములు= అనేకాలు; కలవు= 
ఉన్నవి (కాబట్టి); అనుమానింపన్‌= సంశయించటం; వలవదు= వద్దు. 


తాత్పర్యం: “అంతవరకు మనము వేరేవైపున యుద్దానికి నడుద్దాము. ఘటోత్కచుడికి ఎన్నో మాయలు తెలుసు; 
దివ్యాస్రాలు కూడా ఎన్నో అతడి వద్ద ఉన్నవి. కాబట్టి అనుమానించ అక్కరలేదు. 


వ. _ అని చెప్పిఘటోత్క్మచుంబిలిచిన నతండు సన్నాహ సంరంభమూర్తి స్పూర్తి మెజియం జనుదెంచి 'పనియేమి?' 
యనుటయు. 201 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; చెప్పి= పలికి; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; పిలిచినన్‌= పిలువగానే; అతండు= ఆ 
ఘటోత్కచుడు; సన్నాహ సంరంభమూర్తి స్ఫూర్తి= యుద్దయత్నోద్రేకానికి తగిన ఆకార స్ఫురణ (యుద్ద సన్నద్దుడై ఉనికి అని 
భావం); మెజయన్‌= మెరుస్తూ ఉండగా; చనుదెంచి= వచ్చి; పని= చేయవలసిన కార్యం; ఏమి?= ఎట్టిది?; అనుటయున్‌= 
అనగానే. 


తాత్సర్యం: అని పలికి, ఘటోత్కచుడిని పిలువగా, ఆ ఘటోత్కచుడు యుద్దానికి సన్నద్దమైన ఆకారస్సురణ 
ప్రకాళశించగా వచ్చి 'నే నేం చేయాలి? అని అడుగగా 
ఉ. “పాండవ సైన్యముల్‌ సెదరి పాటెడు( గర్జునిచేత నొచ్చి, యు 

ద్దండత నీదు శౌర్యమును దర్పము నేర్పడ నిల్వరింపు; మీ 

తం డని రాత్రి నీకు. గడు దక్కున; తంద్రులకున్‌ జయంబు పు 

త్రుం డొసంగంగ6 గాన్సు మహి రూఢికి నెక్కదె? గెల్వు మీతనిన్‌. 202 


ప్రతిపదార్థం: (ఓ ఘటోత్కచా!) కర్ణుని చేతన్‌= కర్ణుడిచేత - కర్షుడి బాణాల ధాటికి; నొచ్చి= బాధ కలిగి; పాండవ సైన్యముల్‌= 
(మన) పాండవ సైన్యాలు; చెదరి= చెదరిపోయి; పాటెడున్‌= పారిపోతూ ఉన్నాయి; ఉద్దండతన్‌= (శత్రువులకు) భయంకొల్సే 
విధంగా; నీదు శౌర్యమును= నీ వీరత్వం; దర్శమును= భుజదర్సం కూడా; ఏర్పడన్‌= 'ప్రకటితమయ్యే విధంగా; నిల్వరింపుము= 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిలిచే విధంగా చేయుము (కర్టుడిని ఎదుర్కొని మన సైన్యాలు పారిపోకుండా చూడుము అని భావం); ఈతండు= ఈ కర్టుడు; 
అనిన్‌= యుద్దంలో; రాత్రి= రాత్రి సమయాన; నీకున్‌= నీకంటె; కడున్‌= మిక్కిలి; తక్కువ= హీనబలుడే (రాక్షసులకు రాత్రి 
సమయంలో బలమెక్కువ కాబట్టి రాక్షసుడవైన నీముందు కర్షుడు ఈ రాత్రి సమయాన యుద్ధంలో నిలువలేడని భావం); 
పుతుండు= కుమారుడు; తండ్రులకున్‌= జనకులకు; జయంబు= యుద్ద విజయాన్ని; ఒసంగంగ కాన్సు= ఇవ్వగా చూడగలగడం; 
మహిన్‌= భూమిపై; రూఢికిన్‌= |ప్రసిద్దికి; ఎక్కదె?= ఎక్కడా? (అట్టి పుత్రుడు ఈ లోకంలో కీర్తి పొందుతాడు కదా అని భావం) 
(కాబట్టి); ఈతనిన్‌= ఈ కర్టుడిని; గెల్వుము= జయించుము - కర్షుడిని జయించి తండ్రులకు విజయం కలుగజేసి మంచి 
పుత్రుడనే కీర్తి గడించుము అని భావం. 


తాత్సర్యం: 'ఓ ఘటోత్కచా! కర్గుడి బాణాఘాతాలకు ఆగలేక మన పాండవసైన్యాలు పారిపోతూ ఉన్నాయి. 
నీ భుజదర్చాన్ని, పరా(క్రమాన్ని చూపి కర్గుడిని ఎదుర్కొని, మన సైన్యం పారిపోకుండా ఆపుము. ఈ కర్షుడు 
రాత్రి యుద్దంలో నీ ముందు నిల్వలేడు. పుత్రుడు తండ్రులకు విజయం చేకూర్చగలగటం లోకప్రసిద్దమేకదా. 
కాబట్టి కర్గుడిని జయించుము. 


విశేషం: “నీకు అని నొక్కి చెప్పటంలో రాత్రియందు విజృంభించే నిశాచరుడవైన నీ ముందు ఎవ్వరూ ఈ రాత్రి యుద్దంలో 
ఆగలేరు అనే అర్థం ధ్వనిస్తూ ఉన్నది. మరియు “తం|డ్రులకున్‌ జయంబు పుత్రుండొసంగంగ6 గాన్సు మహిరూఢికి నెక్కదె?' 
అనే సామాన్యార్థంచేత సమర్థనీయమైన 'ఓ ఘటోత్కచా! పుత్రుడవైన నీవు కర్టుడిని జయించి తండ్రులకు విజయం చేకూర్చి 
కీర్తి గడించుమా' అనే ప్రకృత విశేషార్థం ధ్వనింపజేయుటచేత ఇది అర్జాంతరన్యాసాలంకారం. 


అలంబుసుండు ఘటోత్కచునిచేత( జచ్చుట (సం. 7-149-15) 


వ. అనియె; ధనంజయుండును దదనురూపంబులైన యాలాపంబుల ననుమతి సేసినం గడంగి ఘటోత్కచుండు 
గర్జుదెసకుం గవిసె; నట్టియెడ జటాసురసుతుం డగు నలంబుసుం డేతెంచి కురుపతిం గాంచి “నాకు 
బాండవుల దెసం బూర్వవైరంబు గలదు; నీకును బ్రియంబుగా వారిని, వారి వారిని వధియించెద' నని పలికి 
యతండు ప్రీతుండై యభినందింప, నా సూతనందనుం గలిసి తలకడచి హిడింబానందనుం దా(కిన దారుణ 
రణం బయ్యె; నయ్యిరువురును వివిధ విశిఖ స్పురణంబుల నొండొరుల( దెరల్పం జాలక రథికు లగుట 
యుడిగి మాయలకుం జొచ్చి మహోరగ గరుడాకారంబులను, వారణ కంఠీరవ రూపంబులను, 
రవిసైంహికేయాకృతులను, మేఘమారుతమూర్తులను మటియు బహు విధ వికారాకారంబులను జూపుచుం 
బోరి యేపునం గదిసి బాహాబాహిం బెనంగునపుడు మేనులు బెరసిన నా భీమనందనుండు. 203 


ప్రతిపదార్హం: అనియెన్‌= (అని కృష్ణుడు ఘటోత్కచుడితో) అన్నాడు; ధనంజయుండును= అర్జునుడు కూడా; తద్‌+ అనురూపం 
బులు+ఐన+ఆలాపంబులన్‌= ఆ కృష్ణుడి మాటలకు అనుగుణాలైన పలుకులతో; అనుమతి+చేసినన్‌= అనుజ్ఞ ఇవ్వగానే; కడంగి= 
యుద్దోద్యుక్తుడయి; ఘటోత్కచుండు= భీముడి కుమారుడు ఘటోత్కచుడనే వాడు; కర్షుదెసకున్‌= కర్గుడివైపునకు; కవిసెన్‌= 
పరుగుతీశాడు; అట్టియెడన్‌= ఆ సమయంలో; జటాసురసుతుండు+అగు= జటాసురుడి కుమారుడైన; అలంబుసుండు= అలంబు 
సుడనే రాక్షసుడు; ఏతెంచి= వచ్చి; కురుపతిన్‌= దుర్యోధనుడిని; కాంచి= చూచి; నాకున్‌= నాకు; పాండవుల దెసన్‌= పాండవులవైపు; 
పూర్వవైరంబు= ఇంతకు ముందు నుండి వైరం; కలదు= ఉన్నది; నీకును= ఓ దుర్యోధన మహారాజా! నీకు కూడా; ప్రియంబు+కాన్‌= 
ఇష్టమయ్యే విధంగా; వారిని= ఆ పాండవులను; వారి వారినిన్‌= ఆ పాండవుల పక్షీయులను; వధియించెదన్‌= వధిస్తాను; అని= 
ఇట్లా; పలికి= చెప్పి; అతండు= ఆ దుర్యోధనుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; అభినందింపన్‌= అభినందించగా; ఆ 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 627 


సూతనందనున్‌= ఆ సూతపు(త్రుడైన కర్ణుడిని; కలసి= కలసికొని; తలకడచి= అతిక్రమించి; హిడింబానందనున్‌= హిడింబ 
కొడుకైన ఘటోత్కచుడనే రాక్షసుడిని; తాశినన్‌= ఎదుర్కొనగా; దారుణ రణంబు= (వారిద్దరికి భయంకరమైన యుద్దం; 
అయ్యెన్‌= సాగింది; ఆ+ఇరువురును= ఆ ఇద్దరు - అనగా అలంబుస ఘటోత్కచులు కూడా; వివిధ విళిఖ స్పురణంబులన్‌= 
అనేక విధాలైన బాణాల స్ఫురణతో (అనగా తీక్ష్‌ణములైన బాణాలతో అని భావం); ఒండొరులన్‌= ఒకరి నొకరు; తెరల్పన్‌*చాలక= 
ఉడిగింపలేక; రథికులు+అగుట= రథంపై నుండి యుద్దం చేయటం; ఉడిగి= మానివేసి; మాయలకున్‌= సహజమైన రాక్షసమాయ 
లకు; చొచ్చి= (ప్రవేశించి - రాక్షసమాయలు ప్రయోగించి యుద్దం చేయటానికి ఉప(క్రమించి; మహా+ఉరగ గరుడ+ఆకారంబులను= 
పెద్ద సర్పం మరియు గరుత్మంతుడి ఆకారాలను (ఒకడు పెద్ద సర్పంగా మారగా మరొకడు ఆ సర్వానికి శత్రువైన గరుత్మంతుడి 
ఆకారాన్ని ధరించి పోరాడా డని భావం); (ఇట్లే) వారణ కంఠీరవ రూపంబులను= గజ సింహ శరీరాలను; రవిసైంహికేయ+ ఆకృతులను= 
సూర్యుడు మరియు రాహువు రూపాలను; మేఘ మారుతమూర్తులను= మేఘస్వరూపాన్ని, దానికి విరుగుడుగా వాయురూపాన్ని; 
మటణియున్‌= ఇంతేగాక; బహువిధ వికార+ఆకారంబులను= ఇంకా ఎన్నో విధాలైన వికృతములైన ఆకారాలను; చూపుచున్‌= 
చూపిస్తూ; పోరి= యుద్దం చేసి; ఏపునన్‌= విజృంభణంతో; కదిసి= ఎదుర్కొని; బాహాబాహిన్‌= బాహాబాహి యుద్దంతో (బాహాసు 
బాహాసు గృహీత్వా ఇదం యుద్దం (ప్రవృత్తం ఇతి బాహా బాహి - అని విగ్రహవాక్యం బాహుయుద్దం ఇది. ఏ ఆయుధం లేక 
ఇద్దరు బాహువులతోనే పోరాడటం) (ఈ విధంగా); పోరి= పోరాడి; మేనులు= వారిద్దరి శరీరాలు; బెరసినన్‌= కూడగా; ఆ 
భీమనందనుండు= ఆ ఘటోత్కచుడు. 


తాత్పర్యం: అని అనగా అప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడు చెప్పిన దానికి తగినట్టుగా చెప్పి, ఘటోత్కచుడిని 
కర్గుడితో యుద్దం చేయటానికి అనుమతించగా, వెంటనే ఘటోత్కచుడు కర్గుడు ఉన్న వైపునకు వెళ్ళాడు. ఆ 
సమయంలో జటాసురుడి కుమారుడు అలంబుసుడు అనే రాక్షసవీరుడు దుర్యోధనుడిని కలిసి, 'నాకు పాండవులపై 
ఇదివరకే పగ ఉన్నది. కాబట్టి నీకు సంతోషం కలిగేటట్టు ఆ పాండవులను, వారికి సంబంధించిన వారిని సంహరిస్తా 
నని పలుకగా, దుర్యోధనుడు ఆ అలంబుసుడిని సంతోషంతో అభినందించాడు. వెంటనే ఆ అలంబుసుడు కర్ణుడి 
వైపు వెళ్ళి అతడిని దాటవేసి, ఘటోత్కచుడిని ఎదుర్కొనగా యుద్దం భయంకరమైంది. వారిద్దరూ వివిధ బాణాలతో 
ఒకరినొకరు అణగించలేక రథాలుదిగి, మాయలకు పూనుకొని మహాసర్పగరుడపక్షిరూపాలను, గజసింహరూపాలను, 
సూర్యరాహురూపాలను, మేఘవాయురూపాలను, ఇంకా అనేకానేక వికృతరూపాలను చూపుతూ పోరాడి, ఒకరితో 
ఒకరు కలియబడి బాహాబాహియుద్దం చేసేటప్పుడు, వారి శరీరాలు ఒకదానితో మరొకటి చేరగా- ఘటోత్కచుడు. 


క పట్టి బలువుగ జటాసురు । పట్టిం బడవైచి, యురము పాదమున గడున్‌ 
బిట్టుగం ద్రొక్కి యతని తల | యట్టకు. బాయంగ. జేసి యార్దెం బెలుచన్‌. 204 


ప్రతిపదార్థం: (ఘటోత్కచుడు) జటాసురు పట్టిన్‌= జటాసురుడి కొడుకైన ఆ అలంబుసుడిని; బలువుగన్‌= బలంగా; పట్టి= 
పట్టుకొని; పడవైచి= (క్రింద) పడవేసి; ఉరము= వక్షఃస్థలాన్ని; పాదమునన్‌= పాదంతో; కడున్‌= మిక్కిలి; బిట్టుగన్‌= శీఘ్రంగా; 
తొక్కి= అదిమి; అతనితల= అతడి శిరస్సు; అట్టకున్‌= మొండెమునకు; పాయంగన్‌= ఎడబాసే విధంగా; చేసి; పెలుచన్‌= 
గట్టిగా; ఆర్ఫెన్‌= సింహనాదం చేశాడు. 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: (ఆ ఇద్దరి శరీరాలు పెవవేసికొనగానే ఘటోత్కచుడు) ఆ అలంబుసుడిని పట్టుకొని, (క్రిందపడవైచి, 
అతని రొమ్మును పాదంతో త్రొక్కి, అతడి తలను శరీరంనుండి వేరుచేసి వెంటనే బిగ్గరగా సింహనాదం చేశాడు. 


ఆ. _ ఆర్చి నెత్తు రుట్ట నమ్మస్తకము వట్టి; కొని యతం డుదాత్త ఘోర భంగి 
బ్రమరివాణి కురున్ఫపాలకు నరదంబు । నందు వైచి యిట్టు లనియె నధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!) ఆర్బి= సింహనాదం చేసి; నెత్తురు= రక్తం; ఉట్టన్‌= కారగా; ఆ+మస్తకము= 
ఆ తలను; పట్టి= పట్టుకొని; అతండు= ఆ ఘటోత్కచుడు; ఉదాత్త ఘోరభంగిన్‌= గొప్ప భయంగొలిపే విధంగా; బ్రమరివాటి= 
చుట్టూ తిరిగి (దుర్యోధనుని రథం ఎక్కడ ఉన్నదో చూడటానికని భావం); కురున్నపాలకు+అరదంబునందున్‌= కురురాజైన 
దుర్యోధనుడి రథం మీద; వైచి= వేసి; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: సింహనాదం చేసి, ఆ ఘటోత్కచుడు ఆ అలంబుసుడి తలను నెత్తురు కారుతూ ఉండగా పట్టుకొని 
చూపరులకు భయంకొల్పే విధంగా చుట్టూ తిరిగి, దుర్యోధనుడి రథం లోకి ఈ తలను విసరివేశాడు. ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! నీ కుమారుడైన దుర్యోధనుడితో ఘటోత్కచుడు ఇట్లా అన్నాడు. 


క “కొనుమిదె నీ మిత్రుని తల; । విను మిట్టుల మాటులేని విక్రమమున గ 
ర్జుని( ద్రుంచెద; వరుసం బొరి | గొనియెద నిను; భీమసేను కొడుక నెటు(గవే?' 206 


ప్రతిపదార్థం: ఇదె= ఇదిగో; నీ మిత్రుని తల= (ఓ దుర్యోధనా!) నీ మిత్రుడైన అలంబుసుని తలకాయ; కొనుము= తీసికొనుము; 
వినుము= (శ్రద్దగా వినుము; ఇట్టులు+అ= ఇట్లే; మాజులేని విక్రమమునన్‌= సాటిలేని పరాక్రమంతో; కర్గునిన్‌= నీ మిత్రుడైన 
కర్ణుడిని కూడా; (త్రుంచెదన్‌= సంహరిస్తాను; వరుసన్‌= (క్రమంగా; నినున్‌= నిన్ను; పొరిగొనియెదన్‌= సంహరిస్తాను; భీమసేను 
కొడుకన్‌= భీముడి కుమారుడను (నేను); ఎణు(గవే?= తెలియలేవా? 


తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! ఇదిగో నీ స్నేహితుడైన అలంబుసుని తల తీసికొనుము. ఇదే విధంగా సాటిలేని 
పరాక్రమంతో కర్ణుడిని కూడా చంపివేస్తాను. వరుసగా నీ వంతు వచ్చినప్పుడు నిన్ను కూడా సంహరిస్తాను. నే 
నెవడనో తెలియదా? భీముడి కుమారుడిని.” 


విశేషం: భీమసేన తనయు డనే విషయం అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ తనకు తానే భీమసేన తనయుడనని చెప్పుకొనటంలోని 

తాత్పర్యం ఏమిటి? “నిన్ను తొడలు విరుగగొట్టుతానని ప్రతిజ్ఞ చేశాడు మా తండ్రి భీమసేనుడు. అతడి ప్రతిజ్ఞకు బద్దుడనై 

నిన్నిప్తుడే సంహరించేవాడను కాని, వదిలాను.” - ఈ అర్థం 'వరుసన్‌ అనే పద సహాయంతో (ప్రధానంగా వ్యక్తమవుతూ ఉన్నది. 
ఇది అర్జాంతర సం(క్రమిత వాచ్యధ్వని. 

వ. అని పలికి యసురవరుం డరుణం బగు తన యరదం బెక్కి గృధ్రకేతనంబు గ్రాల నీలోన్నతం బయిన తన 
రూపంబున కనురూపం బైన దంమహ్రాయుగళంబును బింగళోద్దుద్ధ జటాకేశ కలాపంబును భిషణంబులుగాం 
గనక భూషణంబుల కతంబున( దటిల్లతా వికటంబగు నంబుదంబు కైవడి. గర్జుపయిం గవిసి ఘనశరంబు 
లేయ నతండును జండభంగి నెదుర్కొని నిశితనారాచంబుల. గప్పె; నిప్పరుసునం దలపడి యమ్మనుజ 
దనుజులు మహాద్దుతకరం బగు సంగరంబు సేయునెడ వివిధాయుధ వ్యాపార ఘోర విచేష్టిత విగళిత 
రక్తసిక్తంబు లగు నంగంబుల యచలత్వంబున గైరిక గిరిద్వయంబు చందంబున నొప్పి; ర ట్లెక్కున తక్కువలు 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 629 


లేక పోరిపోరి రాధేయుం డొక్క దివ్యాస్తంబు ప్రయోగించిన నది భైమసేని ప్రత్యస్తంబున నడంచి, 
మాయాసైన్యం బడరించిన నమ్మాయా సైన్యంబు సాయక శూల ముద్గరాది హేతి వ్రాతంబులును బలల 
వర్షంబులునుం గురియం గురువాహిని గలంగి పాటిన, నా సూతసూనుం డొక్కరుండును నవష్టంభ 
విజృంభణంబు మెబియ నిలిచి మహనీయాస్త్రబలంబున నమ్మాయ మాయించుటయు హైడింబుండు 
చక్రంబు వైచినం జక్కడిచె, గద నిగిడించిన మగిడించె, గగనంబున కరిగి తరుపాషాణ పటలంబులు 
పరంగించినం దునిమి ధరం దొరంగించె, మజియు రథికత్వంబునం గడంగిన నయ్యోధవరుండు తురగ 
సారథి సహితంబుగా రథంబు శకలంబులు సేసి యతని తను వేదు వెలిగిన తెజంగుగా మెటుంగుటమ్ములు 
గిజిగొల్పినం గెరలి య న్నిశాచరనాథుండు. 207 


ప్రతిపదార్దం: అని= ఇట్టా; పలికి= చెప్పి; అసురవరుండు= రాక్షస శ్రేష్ణుడగు ఆ ఘటోత్కచుడు; అరుణంబు+అగు= ఎ(ర్రనైన; 
తన+అరదంబు= తన రథాన్ని; ఎక్కి= ఆరోహించి; గృధ్రకేతనంబు= గద్ద అనే పక్షి గురుతుగా కలిగిన ధ్వజం; 'క్రాలన్‌= ఒప్పుగా; 
నీల+ఉన్నతంబు+అయిన= నల్లగాను, పొడవుగాను ఉన్నట్టి; తన రూపంబునకున్‌= తన ఆకారానికి; అనురూపంబు+ఐన= తగి 
ఉన్నటువంటి; దం[ష్ట్రా యుగళంబును= కోరలజంట; పింగళ+ఉద్చుద్ద జటాకేశ కలాపంబును= ఎరువు, పసుపు కలసిన వన్నె 
కలిగి, పైకి లేచి యున్నటువంటి జడలు కట్టుకపోయిన వెంట్రుకల సమూహం కూడా (ఈ రెండూ అని భావం); భీషణంబులు+కాన్‌= 
భయంకరములై ఉండగా; కనక భూషణంబుల కతంబునన్‌= బంగారు ఆభరణాల కారణాన; తటిత్‌+లతా వికటంబు+అగు=మెరుపు 
తీగతో అందమై ఉన్న; అంబుదంబు కైవడిన్‌= మేఘంవలె; కర్గుపయిన్‌= కర్గుడిపైకి; కవిసి= పరుగెత్తి; ఘనశరంబులు+ఏయన్‌= 
దృఢములైన బాణాలను వేయగా; అతండును= ఆ కర్గుడు కూడా; చండభంగిన్‌= భయంకొల్సే విధంగా; ఎదుర్కొని= ఎదిరించి; 
నిశితనారాచంబులన్‌= తీక్ష్‌ణములైన బాణాలతో; కప్పెన్‌= కప్పివేశాడు; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; తలపడి= యుద్దానికి 
దిగి; ఆ+మనుజదనుజులు= ఆ మనుష్య రాక్షసులైన కర్చుడు, ఘటోత్కచుడు; మహా+అద్భుతకరంబు+అగు= మిక్కిలి ఆశ్చర్యం 
కలిగించేటటువంటి; సంగరంబు= యుద్దం; చేయునెడన్‌= చేసే సమయంలో; వివిధ+ఆయుధ వ్యాపార ఘోర విచేష్టిత విగళిత 
రక్తసిక్రంబులు+అగు= అనేకములైన ఆయుధాలు (ఒకరిపై ఒకరు) ప్రయోగించుట అనే భయంకరమైన చేష్టచే విడివడిన నెత్తురుచేత 
తడిసినటువంటి; అంగంబుల+అచలత్వంబునన్‌= శరీరాల పర్వతాకారంతో (అచలః, పర్వతః, తస్య భావః అచలత్వం, పర్వతత్వం 
పర్వతధర్మః పర్వతాకారత్వేన తాదృశౌన్నత్య రూపేణ ప్రకృతే పరిణమతి); గైరిక గిరిద్వయంబు చందంబునన్‌= ఎ(ర్రజాజు కొండల 
జంట వలె; ఒప్పిరి= (ప్రకాశించారు; అట్టు= ఆ విధంగా; ఎక్కువ తక్కువలు లేక= ఆధిక్య న్యూనత్వాలు లేకుండా; పోరిపోరి= 
యుద్దం చేసి చేసి; రాధేయుండు= కర్షుడు; ఒక్క దివ్యాస్తంబు= ఓ దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= సంధించి ఘటోత్కచుడిపై 
వేయగా; అది= దానిని; భైమసేని= భీమసేనుడి కుమారుడగు ఘటోత్కచుడు; (ప్రత్యస్రంబునన్‌= ఆ దివ్యాస్రానికి విరుగుడుగా 
ఉండే మరో దివ్యాస్తంతో; అడంచి= నివారించి; మాయాసైన్యంబు= మాయతో సృష్టించిన సైన్యాన్ని; అడరించినన్‌= వ్యాపింప 
చేయగా; ఆ+మాయాసైన్యంబు= ఆ మాయతో ఏర్పడిన సేనను; సాయక శూల ముద్గర+ఆది హేతి వ్రాతంబులును= బాణాలు, 
శూలాలు ముండ్లరోకళ్ళు మొదలైన ఆయుధ సమూహాలను; పలల వర్షంబులను= మాంస వర్షాలను; కురియన్‌= కురిపించగా; 
కురువాహిని= కౌరవ సైన్యం; కలంగి= వ్యథచెంది; పాటీనన్‌= పారిపోగా; ఆ సూతసూనుండు+ఒక్కరుండునున్‌= ఆ కర్షుడుఒక్కడే; 
అవష్టంభ విజృంభణంబు= గర్వాతిశయం; మెజయన్‌= ్రకాశించగా; నిలిచి= తొలగిపోక నిలిచి; మహనీయ+ అ(స్త్రబలంబునన్‌= 
గొప్పవైన అ(స్త్రాల బలంతో; ఆ+మాయన్‌= ఆ రాక్షస మాయను; మాయించుటయున్‌= నివారించిన వెంటనే; హైడింబుండు=హిడింబా 
తనయుడగు ఘటోత్కచుడు; చక్రంబు= చక్రాయుధాన్ని; వైచినన్‌= వేయగా; చక్కడిచెన్‌= ఖండించాడు; గద= గదను; నిగిడించి 
నన్‌= ప్రయోగించగా; మగిడించెన్‌= తిప్పికొట్టాడు; గగనంబునకున్‌= ఆకాశానికి; అరిగి= వెళ్ళి; తరుపాషాణ పటలంబులు=చెట్టు, 
బండల సమూహాలను; పరంగించినన్‌= వ్యాపింపజేయగా; తునిమి= తునకలు చేసి; ధరన్‌= భూమిపై; తొరంగించెన్‌ = పడగొట్టాడు; 
మజీయున్‌= ఇంకా; రథికత్వంబునన్‌= రథారోహకభావంతో; కడంగినన్‌= యుద్దం చేయబూనగా (రథంపై ఆరోహించి 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


విల్లమ్ములతో యుద్దానికి ఉప(క్రమించగా అని భావం); ఆ+యోధవరుండు= ఆ యోధులలో శ్రేష్ణుడైన కర్షుడు; తురగ సారథి 
సహితంబుగాన్‌= అశ్యాలతో, సారథితో కూడుకొని ఉన్న; రథంబు= రథాన్ని; శకలంబులు+చేసి= ముక్కలు చేసి; అతని తనువు= 
ఆ ఘటోత్కచుడి శరీరం; ఏదు= ముండ్లపంది; పెజీగిన తెజంగు+కాన్‌= విజృంభించిన విధం ఏర్పడేటట్లు (క్రియా విశేషణంగా 
“గిజిగొల్పినన్‌ అనేదానితో అన్వయిస్తుంది) (ముండ్లపంది యుద్దానికి విజృంభిస్తుందా అనే భావం కలిగే విధంగా అని తాత్పర్యం); 
మెణుంగు+అమ్ములు= తళతళలాడే బాణాలను; గిజిగొల్పినన్‌= (క్రుచ్చుకొనే విధంగా నాటగా; కెరలి= చెలరేగి; ఆ+నిశాచర 
నాథుండు= ఆ రాక్షసుల రాజు ఘటోత్కచుడు. 


తాత్సర్యం: అని చెప్పి, వెంటనే ఆ ఘటోత్కచుడు ఎర్రని తన గ్రద్దచిహ్నంగల జెండా ఒప్పగా, నల్లని ఎత్తైన 
తన రథంపై కూర్చొని రూపానికి తగినట్టు కోరలజంట, ఎరుపుపసుపు కలిసిన వన్నె కలిగి, పైకి నిక్కి జడలుగట్టిన 
వెండ్రుకల సమూహము భయంకరాలై ఉండగా; బంగారునగలు శరీరంమోద (ప్రకాశిస్తూ ఉన్నకారణంగా 
మెరుపులతో కూడిన మేఘంవలె కర్షుడి మదికి పరుగెత్తి దృడమైన బాణాలతో కొట్టాడు. కర్ణుడు కూడా ప్రచండంగా 
అతడిని ఎదుర్కొని, వాడి అయిన బాణాలు అతడిపై కురిపించాడు. ఈ విధంగా మనుష్యుడైన కర్టుడు, రాక్షసుడైన 
ఘటోత్కచుడు మిక్కిలి ఆశ్చర్యకరమైన యుద్దం చేయగా, ఒకరిపై మరొకరు ప్రయోగించిన వివిధాయుధాల 
వల్ల రక్తం కారుతున్న శరీరాలతో గైరికాదిధాతువులతో ఎర్రగా ఉన్న రెండు కొండలవలె ప్రకాశించారు. ఆ ఇద్దరూ 
ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాకుండా సమానస్థాయిలో పోరాడారు. కర్షుడు ఒక దివ్యా(స్రాన్ని ప్రయోగించగా, 
ఘటోత్కచుడు దానికి విరుగుడుగా ప్రత్యస్తాన్ని ప్రయోగించి దాన్ని అణచివేశాడు. మాయాసైన్యాన్ని సృష్టించాడు. 
ఆ మాయాసైన్యం శత్రుసైన్యంపై బాణాలను, శూలాలను, ముండ్ల రోకళ్ళను- ఇంకా ఎన్నో విధాలైన ఆయుధాలను 
మాంసఖండాలను కురిపిస్తూ ఉండగా కౌరవసైన్యం తట్టుకోలేక పారిపోసాగింది. అయినా ఆ కర్షుడు ఒక్కడే 
నిలిచి తన దర్పం చాటుతూ దివ్యాస్తాల బలంతో ఆ మాయాసైన్యాన్ని రూపుమాపాడు. వెంటనే ఘటోత్కచుడు 
చక్రాయుధాన్ని ప్రయోగించాడు. కర్షుడు దానిని ఖండించివేశాడు. ఘటోత్కచుడు గద విసిరాడు. దానిని కూడా 
కర్ణుడు తుత్తునియలు చేశాడు. ఇక ఘటోత్కచుడు తాను ఆకాశానికి చేరి చెట్టవర్షం, రాళ్ళవర్షం కురిపిస్తూ ఉంటే 
వెంటనే కర్షుడు ఆ చెట్లను, రాళ్ళను తునుకలుగాచేసి భూమిపై పడేటట్టు చేశాడు. ఇక ఘటోత్కచుడు రథంపై 
ప్రత్యక్షమై యుద్దానికి ఉప(క్రమించగా కర్షుడు ఆ ఘటోత్కచుడి గుర్రాలను, సారథిని ఖండించి, రథాన్ని తునుకలు 
చేశాడు. అంతేకాక, ఆ ఘటోత్కచుడి శరీరం నిండా బాణాలు నాటాడు. ఆ సమయంలో ఘటోత్కచుడు 
ముండ్లపంది యుద్దానికి విజృంభిస్తూ ఉన్నదా- అన్నట్టు భాసించాడు. అప్పుడు ఆ ఘటోత్కచుడు చెలరేగి. 
నిశేషం: అలం: ఉటత్రేక్ష. 

“తటిల్లతా వికటంబగు” అనే పాఠంకంటే-సంశోధిత ముద్రణలో పాఠాంతరంగా చూపబడిన తటిల్లత రాజిత” అనే పదమే 


ఉచితంగా ఉంటుంది. 


సీ. మాయాముఖంబున మార్గణజాలంబు । ద్రావం గర్జుం డది వ్రయ్య నేసి 
చెలంగిన( గడుంబెక్కుశిరములతోడి మ । హాక్ళతి గైకొన నదియు. దునుమ( 
జచ్చె వీ. డని మన సైన్యంబు లుబ్దంగ6 । బడియుండి వివిధ రూపములు దాల్చి 
భంగించె నవియును ద్రుంగంగ నేసిన । శైలమై తద్వజ్ర సాయకమున 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 631 


తే. సమసి రధికు(డై తన చుట్టు జాతురంగ । మైన బల మేచి తటుమంగ నడరి దీప్త 
భూరి శరముల నాసూతపుత్రు నొంచి । యెక్కుదై త్రుంచె నతని వి ల్లక్కజముగ. 208 


ప్రతిపదార్థం: మాయా ముఖంబునన్‌= మాయతో (ఏర్పడిన) నోటితో; మార్గణజాలంబు= (కర్ణుడు వేసిన) బాణాల సమూహాలను; 
త్రావన్‌= త్రాగివేయగా; కర్గుండు= కర్గుడు; అది= ఆ మాయా కల్పిత ముఖాన్ని; వ్రయ్యన్‌= పగిలిపోయేటట్టు; ఏసి= బాణాలు 
వేసి; చెలంగినన్‌= అర్వగా (ఆ ఘటోత్కచుడు); కడున్‌= మిక్కిలి; పెక్కుశిరములతోడి; మహా+ఆకృతిన్‌= అనేకములైన తలలతో 
కూడిన పెద్ద ఆకారాన్ని; కైకొనన్‌= (గ్రహించగా; (కర్షుడు) అదియున్‌= ఆ శిరోబహుళమైన ఆకారాన్ని కూడా; తునుమన్‌= 
ఖండించగా; వీ(డు= ఈ ఘటోత్కచుడు; చచ్చెన్‌= మరణించాడు; అని= అని (అనుకొని); మన సైన్యంబులు= ఓ ధృతర్వాష్ట్ర 
మహారాజా! మన కౌరవసేనలు; ఉబ్బంగన్‌= ఉబ్బిపోయేటట్టు; పడియుండి= పడిపోయి; (వెంటనే ఆ ఘటోత్కచుడు) వివిధ 
రూపములు= పలు విధాలైన ఆకారాలను; తాల్చి= ధరించి; భంగించెన్‌= (కర్ణుడు వేసిన బాణాలను) భగ్నం చేశాడు (అప్పుడు 
కరుడు); అవియును= ఆ వివిధాకృతులను కూడా; త్రుంగంగన్‌= తునుకలయ్యే విధంగా; ఏసినన్‌= కొట్టగా (ఆ ఘటోత్కచుడు); 
శైలము+ఐ= పర్వతమై (పర్వతరూపం ధరించినవాడై అని భావం); తద్‌+వజ్రసాయకమునన్‌= ఆ కర్షుడి వజ్రరూప దివ్యాస్తంచేత; 
సమసి= (ఆ పర్వతరూపం) నశించి; రథికుడు+ఐ= రథారోహణం చేసినవాడై (ఆ ఘటోత్కచుడు); తన చుట్టున్‌= తనకు 
నాలుగువైపులా; చాతురంగము+ఐన బలము= చతురంగ సైన్యం; ఏచి= విజృంభించి; తణుమంగన్‌= (ఆ కౌరవ సైన్యాన్ని 
తరుముతూ ఉండగా; అడరి= చెలరేగి; దీప్తభూరిశరములన్‌= తళతళ మెరుస్తూ ఉన్న అనేకములైన బాణాలతో; ఆ సూతపు(త్రున్‌= 
ఆ కర్షుడిని; నొంచి= నొప్పించి; ఎక్కుడై= (ఆ కర్గుడి కంటె యుద్దంలో) ఆధిక్యం కలవాడై; అతని విల్లు= ఆ కర్టుడి ధనుస్సును; 
అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; (త్రుంచెన్‌= ముక్కలు చేశాడు. 

తాత్పర్యం: మాయతో పెద్ద నోరు సృష్టించి, దానితో ఆ కర్ణుడు వేసిన బాణాలనన్నింటినీ మింగివేయగా, కర్షుడు 
ఆ ఘటోత్కచుడి మాయా కల్పిత ముఖాన్ని దివ్యాస్రాలతో మటుమాయం చేసి రెచ్చిపోతూ ఉండగా వెంటనే 
ఘటోత్కచుడు అనేక ముఖాలు గల పెద్ద ఆకారాన్ని ధరించాడు. కర్గుడు దానిని కూడా నశింపజేయగా, 
ఘటోత్కచుడు ఈ దెబ్బతో చచ్చిపోయే ఉంటాడని మనసైన్యం ఉప్పొంగిపోయింది. కాని వెంటనే ఘటోత్కచుడు 
ఒక్కటేమిటి - అనేక రూపాలతో దిక్కులన్నీ వ్యాపించి కర్టుడు వేసిన బాణాలను భగ్నం చేశాడు. అప్పుడు కర్ణుడు 
తన దివ్యాస్తబలంతో ఆ ఘటోత్కచుడి ఆ పెక్కు రూపాలను నశింపజేశాడు. ఘటోత్కచుడు వెంటనే పర్వతమై 
నిలిచాడు. కర్షుడు వజరూపమైన ఇంద్రా స్రాన్ని అనుసంధించి ఆ పర్వతరూపాన్ని ఖండించాడు. ఇక ఘటోత్కచుడు 
తన చుట్టూ చతురంగ బలంతో కూడుకొని రథం అధిరోహించి యుద్దానికి దిగాడు. రెచ్చిపోయి, కర్టుడిపై బాణాలు 
కురిపించి నొప్పించాడు. అంతేకాక కర్షుడి విల్లును తునుకలు చేశాడు. ఆ ఘటోత్కచుడు కర్గుడి కంటె అధికుడై 
విక్రమించాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. 


వ. ఆ సమయంబున బకుని తోడంబుట్టు వగు నలాయుధుం డను నసురేంద్రుండు వడముడి వలనివైరంబు 
పెద్ద కాలం బేనియు మనం బెరియింపం దణి వేచికొని యుండి యన్నిశాసంగ్రామంబునకు ససైన్యంబుగాం 
జనుదెంచి దుర్యోధనుం గని త న్మెటింగించుకొని యతనితో నిట్లనియె. 209 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అదే సమయంలో; బకుని తోడంబుట్టువు+అగు= బకాసురుడి సోదరుడైన; అలాయుధుండు 
+అను= అలాయుధుడు అనే (పేరుగల); అసుర+ఇం(ద్రుండు= రాక్షస శ్రేష్టుడు; వడిముడివలని వైరంబు= భీమసేనుడి వలన 
ఏర్పడిన శత్రుత్వం (భీముడు ఏకచక్రపురంలో తన సోదరుడు బకాసురుడిని చంపినవైరం); పెద్దకాలంబు+ఏనియున్‌=చాలా 
కాలంగా; మనంబు= మనస్సును; ఎరియింపన్‌= కాలుస్తూ ఉండగా; తటీ= (తగిన) సమయం; వేచికొని ఉండి=ఎదురుచూచుకొంటూ 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉండి; ఆ+నిశాసం[గ్రామంబునకున్‌= ఆ రాత్రి యుద్దానికి; ససైన్యంబుగాన్‌= సైన్యంతో కూడి ఉండేటట్టు (సైన్యంతో కూడా 
అని భావం) (క్రియా విశేషణం); చనుదెంచి= వచ్చి; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కని= చూచి; తన్నున్‌= తనను; ఎజింగించు 
కొని= తెలియజేసికొని; అతనితోన్‌= ఆ దుర్యోధనుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అదే సమయాన బకాసురుడి సోదరుడు అలాయుధుడు అనే రాక్షసుడు రాత్రియుద్దం చేసి భీముడిపై 
పూర్వవైరాన్ని సాధించుకొనటానికి సైన్యసమేతంగా దుర్యోధనుడిని చేరాడు. (భీముడు ఏకచ(క్రపురంలో (బ్రాహ్మణ 
కుటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను కష్టాలనుండి కాపాడటానికి బకుడనే రాక్షసుడిని సంహరించాడు. అదీ 
అలాయుధుడికి భీముడి పైనున్న పూర్వవైరం. ఇంతకాలం ఆ రాక్షసుడి మనస్సును కాల్చివేస్తున్నది ఆ వైరం. తగిన 
సమయానికి నిరీక్షిస్తున్నాడు. ఆ పగ తీర్చుకొనటానికి ఈ రాత్రియుద్దం తగిన సమయంగా భావించాడు.) 
అలాయుధుడు దుర్యోధనుడిని సమీపించి, తా నెవడో ఎందుకు వచ్చాడో పరిచయం చేసికొని మరీ ఇట్టా అన్నాడు. 


విశేషం: పరిచయ ఘట్టం మూలంలో విసృతంగా ఉన్నది. తిక్కన త న్నెతింగించుకొని" అనే మాటతో దానినంతా సం(గ్రహించాడు. 
అలాయుధాసురుండు ఘటోత్కచునితో యుద్దంబు సేసి చచ్చుట (సం. 7-151-1) 


క. “భీముని దత్ఫోదరులను । భూమీశ్వర! యిపుడ పట్టి పొరివుచ్చెద; ను 
ద్దామత మ్రింగెద( గృష్టుని । తో మిత్రగణంబుతో సుతులతో గూడన్‌. 210 


ప్రతిపదార్థం: భూమీశ్వర!= ఓ దుర్యోధన మహారాజా!; భీమునిన్‌= భీమసేనుడిని; తద్‌+సోదరులను= అతడి తోబుట్టువులైన 
ధర్మరాజాదులను; పట్టి= పట్టుకొని; ఇపుడు+ అ= ఇప్పుడే; పొరిపుచ్చెదన్‌= సంహరిస్తాను (సంహరించి, వారినందరిని); కృష్ణునితోన్‌= 
వారు నమ్ముకొన్న కృష్ణుడితో; మిత్రగణంబుతోన్‌= (వారి) స్నేహితుల సమూహంతో; సుతులతోన్‌= వారి పుత్రులతో; కూడన్‌= 
సహితంగా; ఉద్దామతన్‌= భయం కలిగించే విధంగా; (మైంగెదన్‌= (మ్రింగివేస్తాను. 


తాత్సర్యం: Waa దుర్యోధన మహారాజా! భీముడిని, అతని అన్నదమ్ములను, ఆ పాండవులకు అండగా ఉన్న కృష్ణుడిని, 
ఆ పాండవుల స్నేహితులనూ, కుమారులనూ ఇప్పుడే చంపి (మ్రింగివేస్తాను. 


వ. _ నీకునునీ వారికిం గయ్యంపు టలజడి గాకుండునట్లుగా నరిసేన సమయించెద' ననియె; నప్పుడు ద్రోణద్రౌణి 
కృప కృతవర్మ మద్రపతి ప్రముఖ యోధవీరులు వెటి(గుపడి చూచుచుండం బేర్టి హైడింబుండు గవిసినం 
గర్జుదెస నఖిలజనంబులును నిరాశులైరి; సుయోధనుం డలాయుధు నాలోకించి. 211 


ప్రతిపదార్థం: నీకును= ఓ దుర్యోధనా! నీకును; నీవారికిన్‌= నీకు సంబంధించిన వారలకు; కయ్యము+అలజడి= యుద్దం 
వల్లనైన కలత; కాక+ఉండునట్టు+కాన్‌= లేకుండా ఉండే విధంగా; అరిసేనన్‌= శృత్రుసైన్యాన్ని; సమయించెదన్‌= సంహరిస్తాను; 
అనియెన్‌= (అని) పలికాడు; అప్పుడు= ఆ సమయంలోనే; ద్రోణ= (ద్రోణుడు; ద్రౌణి= ద్రోణపుత్రుడు - అశృత్తామ; కృప= 
కృపుడు; కృతవర్మ కృతవర్మ; మద్రపతి= శల్యుడు (మటద్రదేశాధిపతి కావున ఈతడికి ఆ పేరు); ప్రముఖ= మొదలుగా గల; 
యోధవీరులు= యుద్దం చేసే వీరులు; వెజంగుపడి= ఆశ్చర్యపడి; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా; పేర్చి= విజృంభించి; 
హైడింబుండు= ఘటోత్కచుడు; కవిసినన్‌= పైబడుతూ ఉండగా; కర్షుదెసన్‌= కర్గుడిపై; అఖిల జనంబులును= జనులందరు; 
నిరాశులు+ఐరి= ఆశలేనివారయ్యారు- అనగా జీవితాశయం వదలుకొన్నారు; సుయోధనుండు= దుర్యోధనుడు; అలాయుధున్‌= 
ఆ బకాసురుడి సోదరుడైన అలాయుధుడనే రాక్షసుడిని; ఆలోకించి= చూచి. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 633 


తాత్సర్యం: నీకూ, నీ పక్షాన ఉన్నవారికీ ఇక యుద్దక్లేశం లేకుండా చేస్తాను. ఈ శత్రుసైన్యాన్నంతా వధిస్తాను' 
అన్నాడు. ఇక అక్కడ (ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, శల్యుడు మొదలైన మహాయోధులు 
ఆశ్చర్యపడిచూస్తూఉండగా, ఘటోత్కచుడు కర్గుడి మోద విజృంభించటాన్ని చూచి జనులందరూ కర్గుడిపై ఆశ 
వదలుకొన్నారు. అప్పుడు దుర్యోధనుడు అలాయుధుని చూచి 


తే. 'భీమతనయుండు మాయపు( బెన(కువలను । గర్జు నొప్పించుచున్నాండు; గడంగి వాని 
దాఢకి గెలువు నీ వనవుడు దైత్యవిభు( డు । దగ్రగతి( జని తాత నా దైత్యవిభుని. 212 


ప్రతిపదార్థం: (ఓ అలాయుధా!) భీమతనయుండు= భీముడి కొడుకు ఘటోత్కచుడు; మాయము+పెనకువలను= రాక్షసమాయలతో 
కూడిన యుద్దాలతో; కర్షున్‌= కర్షుడిని; నొప్పించుచున్నాండు= బాధిస్తున్నాడు (కాబట్టి); నీవు= (సమర్గుడవైన) నీవు; కడంగి= 
విజ్బంభించి; తాంకి= ఎదుర్కొని; వానిన్‌= ఆ ఘటోత్కచుడిని; గెలువు(ము)= జయించుము; అనవుడున్‌= అనగానే; 
దైత్యవిభుండు= ఆ అలాయుధుడు; ఉద(గ్రగతిన్‌= భయంకరమైన పోకడతో; చని= వెళ్ళి; ఆ దైత్యవిభునిన్‌= ఆ ఘటోత్కచుడిని; 
తాశెన్‌= డీకొన్నాడు. 


తాత్సర్యం: 'ఓ అలాయుధా! ఘటోత్కచుడు తన మాయాయుద్దాలతో కర్ణుడిని బాధిస్తూ ఉన్నాడు. నీవు అతడని 
ఎదుర్కొని గెలువుము అని దుర్యోధనుడు అనగానే అలాయుధుడు రోషభీషణంగా వెళ్ళి, ఘటోత్కచుడిని ఢీ 
కొన్నాడు. 


విశేషం: ఘటోత్కచు డనక భీమతనయుడని చెప్పటం అలాయుధుడికి భీముడి యెడ గల పూర్వవైరానుసంధాన సూచనార్థం. 
దీనిచేత 'ఓ అలాయుధా! నీ వా ఘటోత్కచుడిని చంపి ఆ భీముడిపై గల వైరాన్ని కొంతవరకైనా తీర్చుకొనుము” - అనే అర్ధం 
ధ్వనిస్తూ ఉన్నది. 'మాయపుం బెనంువలను" అను పదంచేత 'ఆ ఘటోత్కచుడి ఉక్కడంచటానికి మాయా యుద్దతం(త్రాన్ని 
తెలిసిన నీవే సమర్గుడ'వని కూడా దుర్యోధనుడి అభిప్రాయ రూపమైన అర్థం వ్యక్తమవుతూ ఉన్నది. 


క. అరదము మొదలైన సకల । పరికరములు రూపునేపు( బ్రాయంబును న 
య్యిరువురు దనుజాధిపులకు । సరియై యొప్పారె. జూడ జగతీనాథా! 213 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అరదము మొదలు+ఐన= రథం మొదలుగా గల; సకల పరికరములున్‌= 
సాధానాలన్నీ (మరియు); రూపు= రూపం; ఏపున్‌= విజ్బంభణం; 'ప్రాయంబునున్‌= వయస్సు కూడా; ఆ+ఇరువురు 
దనుజ+అధిపులకున్‌= ఆ ఇద్దరు రాక్షస (శ్రేష్టులకు; చూడన్‌= కనుకొనగా; సరియై= సమానమై; ఒప్పారెన్‌= భాసించాయి. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఘటోత్కచుడు, అలాయుధుడు - అనే ఆ ఇద్దరు రాక్షసవీరులు రథం 
మొదలైన యుద్దసాధనాలలో, రూపంలో, విజృంభించి పోరు సల్పటంలో, వయస్సులో - ఒకటేమి? అన్నింటిలో 
కూడా సమానులై భాసించారు. 


వ. ఇట్లేపు మెజియ నిరువురుం దలపడి పోరు వారలం జూచి సూతసూనుండు మరుత్ఫూనుపయిం గవిసిన 
నతండు దన సుతుం డలాయుధుచేత నొచ్చునో యను తలంపునం గర్జుని. గ్రేడించి యమ్మేటి రక్కసునిమీ(ద 
నాటోపంబున నడరుటయు(, దదనుచరులగు నిశాచరు లనేకు లొక్కమొగి నతనిం బొదివిన కినుక 
నమ్ములగములు వటిపి యవ్వీరుండు వారిం బటిపిన. 214 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఏపు= విజృంభణం; మెజయన్‌= ్రకాశించగా; ఇరువురున్‌= ఇద్దరుకూడా; తలపడి= కలియ 
బడి; పోరువారలన్‌= యుద్దంచేసే ఆ ఘటోత్కచుడు అలాయుధుడు అనే రాక్షసవీరులను; చూచి; సూతసూనుండు= కర్షుడు; 
మరుత్‌+సూనుపయిన్‌= వాయునందనుడయిన భీముడిపై; కవిసినన్‌= దాడిచేయగా; అతండు= ఆ భీముడు; తన సుతుండు= 
తన కుమారుడగు ఘటోత్కచుడు; అలాయుధుచేతన్‌= తాను సంహరించిన బకాసురుడి సోదరుడైన అలాయుధుడి చేత; నొచ్చునో 
= చనిపోవునేమో; అను తలంపునన్‌= అనే ఊహతో; కర్టునిన్‌= కర్ణుడిని; క్రేడించి= లెక్కచేయక దాటి; ఆ+మేటి రక్కసుమీ6దన్‌= 
ఆ అలాయుధుడనే రాక్షస శ్రేష్టుడి పై; ఆటోపంబునన్‌= యుద్దాడంబరంతో; అడరుటయున్‌= చెలరేగగానే; తద్‌+అనుచరులు+అగు= 
ఆ అలాయుధుడి సహచరులైన; నిశాచరులు+అనేకులు= రాక్షసులు పలువురు; ఒక్క మొగిన్‌= ఒకేసారి; అతనిన్‌= ఆ భీముడిని; 
పొదివినన్‌= ఎదుర్కొనగా; ఒదవిన కినుకన్‌= పుట్టిన కోపంతో; అమ్ములగములు= బాణాల సమూహాలను; పజపి= ప్రయోగించి; 
ఆ+వీరుండు= వీరుడైన ఆ భీమసేనుడు; వారిన్‌= ఆ సహచర రాక్షసులను; పజపినన్‌= పారద్రోలగా. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ ఘటోత్కచుడు, అలాయుధుడు - ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్దానికి తలపడి 
విజృంభించి పోరుతూ ఉంటే చూచి, కర్షుడు భీముడిపై యుద్దంచేయటానికి ఉరికాడు. కాని ఆ భీముడు తన 
కుమారుడు ఘటోత్కచుడు అలాయుధుడి చేతిలో చిక్కి మరణిస్తాడో ఏమో - అనే అనిష్టశంకతో కర్గుడిని లెక్క 
చేయక దాటవేసి, ఆ అలాయుధుడిపైకి విజృంభించి పరుగుతీస్తూ ఉండగా, ఆ అలాయుధుడి అనుచరుడైన 
రాక్షసవీరులు ఒకేసారి భీముడిపైకి దూసికొని వచ్చారు. వారినందరిని భీముడు బాణాలు గుప్పించి పారద్రోలగా 


తే. పోక నిలిచి యమ్మారుతపుత్తు( డేయు । సాయకంబులం గొన్నింటిం జంచదస్త 
కుంఠితంబుల( గావించి కొన్ని యురము । నందు డిందంగ మెటిసె న య్యసురవరుండు. 215 


ప్రతిపదార్థం: ఆ+అసురవరుండు= ఆ అలాయుధుడు; పోక= తానొక్కడు మా(త్రం తొలగిపోక; నిలిచి= ఆ భీముడికి ఎదురు 
నిలిచి; ఆ+మారుత పుత్రుండు= ఆ వాయునందనుడు భీముడు; ఏయు= వేసే; సాయకంబులన్‌= బాణాలలో; కొన్నింటిన్‌= 
కొన్ని బాణాలను; చంచత్‌+అ(స్తకుంఠితంబులన్‌= తళతళ మెరుస్తూ ఉన్న బాణాలతో మొక్కవోయినవాటినిగా; కావించి= చేసి; 
కొన్ని= మరికొన్ని బాణాలు; ఉరమునందున్‌= వక్షస్తలమందు; డిందంగన్‌= (క్రుచ్చుకొనిపోయి ఉండగా; మెజుసెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: అలాయుధుడు తన సైన్యం తొలగి పారిపోయినా తా నొక్కడు మాత్రం తొలగిపోక, భీముడికి ఎదురుగా 


నిలిచి, ఆ భీముడు వేసిన బాణాలను కొన్నింటిని తన బాణాలతో ఖండించాడు. అయినా కొన్ని బాణాలు మాత్రం 
కొట్టువడక వచ్చి అతడి వక్షన్‌స్టలం చీల్చగా భాసించాడు. 


క. భీముండు గద వైచిన ను । ద్దామ గదాప్రహతి నది యతండు సదిపి యు 
గ్రామేయ వివిధ విశిఖ । స్తోమంబుల నతని నొంచె దుర్భయలీలన్‌. 216 


ప్రతిపదార్హం: భీము(డు= భీమసేనుడు; గద= గదను; వైచినన్‌= వేయగా; అది= దానిని; ఉద్దామగదా (ప్రహతిన్‌= భయంకరమైన 
గదయొక్క దెబ్బతో; అతండు= ఆ అలాయుధుడు; చదిపి= నశింపజేసి; ఉగ్ర= భయంకరములైన; అమేయ= లెక్కలేనన్ని; 
వివిధ= అనేక విధాలైన; విశిఖ= బాణాలయొక్క; స్తోమంబులన్‌= సమూహాలతో; దుర్భయ లీలన్‌= జయించరాని విధంగా; అతనిన్‌= 
ఆ భీముడిని; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: భీముడు గద ప్రయోగించగా ఆ అలాయుధుడు తాను భయకరమైన గదనే ప్రయోగించి ఆ గదను 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 635 
వ్యర్థం చేసి, భయంకరాలైన బాణాలు లెక్కలేనన్నింటిని ఆ భీముడిపై వేసి, బాధించాడు. 


వ. నిజ బలంబులం బురికొల్పిన నవి పాంచాల సైన్యంబుల బడలు వటిచె; నప్పుడు శౌరి సవ్యసాచిం జూచి 
'రాత్రి యుద్ధంబున రాక్షసులు వేర్చిరి; వీరి మరల్ప నకుల సహదేవ సాత్యకి ప్రభృతుల నియోగింపుము; 
కర్ణుదెసకు శిఖండి ధృష్టద్యుమ్న ప్రముఖులం బనుపుము; గురుని ప్రాపున నురవడించు నరపతుల నీవు 
నిలువరింపు' మనునెడ నలాయుధుం డనిలతనయు ధనువు దునిమి యతండు వేజొక్కవిల్లెత్తికొను సందున 
సారథి రథ్యంబుల సోలనేసినం బొలివోవక యబ్దలుమగండు గదాహస్తుండయి గొదకొన వాండును గదగొని 
మార్మొని ఘోరంబు గా బోర గదలు దుము రగుటయు రథావయవంబులు. గరిదంతంబులు లోనుగా 
దొరకొన్నవియ సాధనంబులుగా నొండొరుల నొప్పింపం దొడంగిన. 217 


ప్రతిపదార్థం: నిజ బలంబులన్‌= తన సైన్యాలను; పురికొల్ప్సినన్‌= (ప్రేరేపించగా; అవి= ఆ సైన్యాలు; పాంచాల సైన్యంబులన్‌= 
పాంచాలదేశపు సేనలను; బడలు+పజిచెన్‌= అలయింపజేశాయి; అప్పుడు= ఆ సమయంలో; శౌరి= కృష్ణుడు; సవ్యసాచిన్‌= 
అర్జునుడిని; చూచి= చూచి (ఇట్టా అన్నాడు); రాత్రి యుద్దంబునన్‌= రాత్రి యుద్దంలో; రాక్షసులు= ఆ రాక్షసవీరులు; పేర్చిరి= 
అతిశయించారు; వీరిన్‌= ఈ రాక్షసులను; మరల్పన్‌= తొలగించటానికి; నకుల సహదేవ సాత్యకి ప్రభృతులన్‌= నకులుడు, 
సహదేవుడు, సాత్యకి మొదలైన వీరులను; నియోగింపుము= పంపుము; కర్షుదెసకున్‌= కర్గుడివైపునకు; శిఖండి ధృష్టద్యుమ్న 
ప్రముఖులన్‌= శిఖండి, ధృష్టద్యుమ్నుడు మొదలైనవారిని; పనుపుము= పంపుము; గురుని ప్రాపునన్‌= (ద్రోణాచార్యుడి రక్షణలో; 
ఉరవడించు నరపతులన్‌= ఎదుర్కొంటూ ఉన్న రాజులను; నీవు= ఓ అర్జునా! నీవు; నిలువరింపుము= నిలిపివేయుము; 
అను+ఎడన్‌= అనే సమయంలో; (అక్కడ) అలాయుధుండు= బక సోదరుడు-అలాయుధాసురుడు; అనిల తనయు ధనువున్‌= 
వాయునందనుడైన భీమసేనుడి ధనుస్సును; తునిమి= ఖండించి; అతండు= ఆ భీముడు; వేణు+ఒక్క+విల్లు= మరియొక 
ధనువును; ఎత్తికొను సందునన్‌= తీసికొనే అవకాశంలో; సారథి రథ్యంబులన్‌= అతని సారథిని, అశ్వాలను; సోలన్‌= మూర్చపోయి 
రథం నుండి తొలగిపోయే విధంగా; ఏసినన్‌= కొట్టగా; పొలి+పోవక= భంగపడక; ఆ+బలుమగండు= ఆ బలశాలియెన వీరుడు 
భీముడు; గదా హస్తుండు+అయి= గద చేతిలో తీసికొన్నవాడయి; గొదకొనన్‌= విజృంభించగా; వాండును= ఆ అలాయుధుడు 
కూడ; గద= గదను; కొని= తీసికొని; మార్కొని= డీకొని; ఘోరంబు+కాన్‌= భయంకరంగా; పోరన్‌= యుద్దం చేయగా; గదలు= 
ఆ ఇద్దరి గదలు; తుమురు+అగుటయున్‌= చూర్లమయిన వెంటనే; రథ+అవయవంబులున్‌= రథాల చక్రాలు, నొగళ్ళు, కాడులు 
మొదలైనవి; కరి దంతంబులు= ఏనుగుల దంతాలు; లోనుగాన్‌= మొదలుగా; దొరకొన్నవి+అ= లభించినవియే; సాధనంబులుకాన్‌= 
సాధనాలు కాగా (దొరికినవి దొరికినట్లే రథాల చక్రాలు నొగళ్ళు, కాణీలు, ఏనుగుల దంతాలు మొదలైన వాటిని ఆయుధాలుగా 
ఉపయోగించి అని భావం); ఒండొరులన్‌= పరస్పరం; నొప్పింపన్‌+తొడంగినన్‌= బాధించటానికి పూనుకొనగా. 


తాత్పర్యం: అంతేకాక, తన సైన్యాలను ఆ అలాయుధుడు శత్రుసైన్యంపై (పేరేపించాడు. ఆ సైన్యాలు పాంచాల 
సైన్యాలతో పోరాడి ఆ సైన్యాలను అలసిపోయేటట్టు చేశాయి. ఇది గమనించి కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు: 
“అర్జునా! రాత్రి యుద్దంలో రాక్షసులు అతిశయించారు. కాబట్టి ఈ రాక్షస వీరులను మరల్చటానికి నకుల 
సహదేవులు సాత్యకి మొదలైన వారిని పంపించుము. ఇక కర్గుడిపైకి శిఖండి, ధృష్టద్యుమ్నుడు మొదలైన వారిని 
పంపుము. నీవేమో [ద్రోణుడి రక్షణ నిమిత్తం పోరాడుతూ ఉన్న రాజులను ఆపుము.' అని అర్జునుడితో కృష్ణుడు 
చెప్పుతూ ఉండే సమయంలో, అక్కడ అలాయుధుడు భీముడి ధనుస్సును ముక్కలు చేశాడు. భీముడు మరో 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనుస్సును తీసికొనే లోపలనే భీముడి సారథిని, గుర్రాలను సంహరించివేశాడు. భీముడు (క్రుంగిపోక గద తీసికొని 
ఆ అలాయుధుడిపైకి ఉరుకగా; ఆ అలాయుధుడు కూడా గద తీసికొని భీముడి నెదుర్కొన్నాడు. యుద్దం ఘోరంగా 
సాగింది. వారిద్దరి గదలు తుమురైపోయాయి. ఇక ఆ ఇద్దరూ రథచక్రాలు, రథాల నొగళ్ళు, ఏనుగుల దంతాలు 
మొదలుగా రణరంగాన ఏ సాధనం దొరికితే దానితో ఒకరినొకరు నొప్పించటానికి పూనుకొనగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. కని హరి 'గర్టునితోడం । బెనంగు ఘటోత్కచుని బిలిచి భీముండు వల; ది 
ద్దనుజుని మర్చింపుము నీ’ । వన నాతం డతని విడిచి యతనికి( గవిసెన్‌. 218 


ప్రతిపదార్హం: కని= ఈ విషయం గమనించి (యుద్దంలో భీము డలసినట్టు గమనించి అని భావం); హరి= కృష్ణుడు; కర్ణుని 
తోడన్‌= కర్గుడితో; పెనంగు= యుద్దం చేసేటటువంటి; ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; పిలిచి= దగ్గరికి పిలిచి (అతడితో 
ఇట్టా అన్నాడు); (ఓ ఘటోత్కచా!); భీముండు= మీ తండ్రి భీమసేనుడు; వలదు= ఆ అలాయుధుడితో యుద్దం చేయవద్దు; 
నీవు= నీవే; ఈ+దనుజునిన్‌= ఈ అలాయుధుడనే రాక్షసుడిని; మర్చింపుము= పిండి పిండి చేసి సంహరించుము; అనన్‌= 
అని చెప్పిన వెంటనే; ఆతండు= ఆ ఘటోత్కచుడు; ఆతనిన్‌= ఆ కర్షుడిని; విడిచి= వదలివేసి; అతనికిన్‌= ఆ అలాయుధుడితో; 
కవిసెన్‌= తలపడ్డాడు. 


తాత్సర్యం: అది చూచి శ్రీకృష్ణుడు కర్గ్టుడితో యుద్దం చేస్తున్న ఘటోత్కచుడిని పిలిచి, “ఓ ఘటోత్కచా! 
అలాయుధుడితో నీవే పోరాడి అతడిని చంపు. భీముడు చేసిన యుద్దం చాలు. ఇక వద్దు" అని చెప్పిన వెంటనే 
కర్ణుడిని వదలివేసి, ఘటోత్కచుడు అలాయుధుడితో తలపడ్డాడు. 


క. నకులాదులు నా దైత్య । ప్రకరంబు. దెరల్లి రేచి రాధేయుండు నే 
లకు గోలకు( దెచ్చెను సో | మకుల శిఖండ్యాది రథిక మర్దను( డగుచున్‌. 219 


ప్రతిపదార్థం: నకుల+ఆదులున్‌= నకులుడు మొదలైనవారు; ఆ దైత్యప్రకరంబున్‌= ఆ రాక్షససమూహాన్ని; తెరల్ఫిరి= పారి 
పోయేటట్టు చేశారు; (ఇక) రాధేయుండు= కర్ణుడు; ఏంధి= విజ్బంభించి; శిఖండి+ఆది రథిక మర్దను(డు+అగుచున్‌= శిఖండి 
మొదలైన రథికులను నుగ్గు చేస్తూ (మరియు); సోమకులన్‌= సోమకవీరులను (పాంచాల దేశవీరులను); నేలకున్‌ కోలకున్‌+తెచ్చెను= 
బాణాలకు గురిచేశాడు- అనగా బాణాలతో కొట్టాడు. 


తాత్సర్యం: నకులుడు మొదలైన వారు రాక్షసవర్గంపై పడి తరిమివేశారు. కర్షుడు విజృంభించి, సోమకుడు శిఖండి 
మొదలైన రథికులను బాధించాడు, పాంచాల వీరులలో కొందరిని నేలగూల్చాడు. మరి కొందరిని బాణాల ధాటికి 
ఆగలేకుండా చేశాడు. 


వ. ఆవిక్రమంబు వీక్షించి సన్నద్దుం డయి సమీరనందనుం డా సూతనందనుం దలపడినం దోడ్పడి నకులాదులు 
నానా స్ర్రంబులు గురిసిరి; కిరీటి పాంచాలురం గూర్షికొని కుంభసంభవ సైన్యంబు(బొదివి సమయించుచుందె; 
నలాయుధుండు ఘటోత్కచునిం బరిఘ పాతంబున సోలంజేసిన, నాలోనన తెలిసి యతండు. 220 


ప్రతిపదార్థం: ఆ విక్రమంబున్‌= ఆ కర్ణుడి పరాక్రమాన్ని; వీక్షించి= చూచి; సన్నద్దుండు+అయి= యుద్దానికి ఉద్యమించినవాడయి; 
సమీరనందనుండు= వాయుపుత్రుడు భీముడు; ఆ సూతనందనున్‌= ఆ కర్టుడిని; తలపడినన్‌= ఎదుర్కొనగా; తోడ్పడి= 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 637 


సహాయంగా వచ్చి; నకుల+ఆదులు= నకులుడు మొదలైనవారు; నానా+అస్త్రంబులు= అనేకాలైన అస్త్రాలను; కురిసిరి= 
కురిపించారు; కిరీటి= అర్జునుడు; పాంచాలురన్‌= ఆ పాంచాలవీరులను; కూర్చికొని= వెంటపెట్టుకొని; కుంభసంభవ సైన్యంబున్‌= 
ద్రోణాచార్యుడి సైన్యాన్ని; పొదివి= ఎదుర్కొని; సమయించుచున్‌+ఉండెన్‌= సంహరిస్తూ ఉన్నాడు; అలాయుధుండు= 
అలాయుధుడు; ఘటోత్కచునిన్‌= ఘటోత్కచుడిని; పరిఘ పాతనంబునన్‌= పరిఘాయుధం (ముండ్లగదతో పడవేయటంతో) 
దెబ్బతో; సోలన్‌+చేసినన్‌= మూర్చపోయే విధంగా చేయగా; ఆలోనన్‌+అ= అంతలోనే; తెలిసి= తెలివిని పొంది; అతండు= 
ఆ ఘటోత్కచుడు. 


తాత్పర్యం: ఆ కర్గుడి విజృంభణాన్ని చూచి భీముడు యుద్దానికి సిద్దమయి కర్గుడిని డీకొన్నాడు. నకులుడు 
మొదలైనవారు ఆ భీముడికి తోడుగా వెళ్ళి బాణాలు కురిపించారు. అక్కడ అర్జునుడు పాంచాలవీరులతో కూడి 
ద్రోణుడి సైన్యాన్ని ఎదుర్కొని సంహరిస్తూ ఉన్నాడు. మరోవైపు అలాయుధుడు ఘటోత్కచుడిపై పరిఘాన్ని విసిరాడు. 
దానితో ఘటోత్కచుడు మూర్చిల్లి, వెనువెంటనే మేల్కొని - (తరువాతి పద్యంతో అన్వయం). 


క గదం్రిప్పి బెట్టు వైచిన । నది రథ్యంబులను సూతునరదము సిడముం 
జిదురుపలు సేయ నత. డం । బుదమై గర్జిల్లై నభము బూరటిలంగన్‌. 221 


ప్రతిపదార్థం: గదన్‌= గదను; త్రిప్పి= చుట్టూ తిప్పి; బెట్టు= గట్టిగా; వైచినన్‌= వేయగా; అది= ఆ గద; రథ్యంబులను= అశ్యాలను; 
సూతున్‌= సారథిని; అరదమున్‌= రథాన్ని; సిడమున్‌= ధ్వజాన్ని; చిదురుపలు+చేయన్‌= తుమురు చేయగా; అతండు= ఆ 
అలాయుధుడు; అంబుదము+ఐ= మేఘంగా మారి; నభము= ఆకాశం; బూరటిలంగన్‌= నిండుగా; గర్జిల్లైన్‌= గర్జించాడు. 


తాత్పర్యం: గద గిరగిరా తిప్పి, గట్టిగా ఆ అలాయుధుడిపై విసరగా అది అతడి సారథిని, అశ్వాలను, రథాన్ని, 
ధ్వజాన్ని చూర్లం చేయగా, వాడు మేఘంగా మారి ఆకాశం పిక్కటిల్లే విధంగా గర్జించాడు. 


వ. ఇట్లు మాయ గైకొని నెత్తురు సోనతోం బిడుగులు వడంజేయ, వాయు తనయ తనయుండును దివి కెగసి 
తనమాయ నమ్మాయ మాయించినం గ్రమ్మటి బకభ్రాత భూచారి యయిన, దోడన హైడింబుండును డిగ్గిన 
నయ్యిరువురకుం దరువుల పాషాణంబుల భీషణం బగు రణంబు వాలి సుగ్రీవ సమరసమంబై చెల్లె, మగుడ 
వివిధాయుధంబుల నా యోధు లాయోధనంబు సేసి; రట్టియెడం గరవాలంబు గొని మదంబునంగవిసినచో 
ఘటోత్కచుం డలాయుధుం దలవట్టి బలువిడి నిలంబడ దిగిచి మెడ దెగవ్రేసి యార్షినం బేర్షిన పాండవ 


బలంబుల( దూర్యనినదంబులు సింహనాదంబులుం జెలంగి; నప్పుడు. 222 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మాయ+కైకొని= రాక్షసమాయ (గ్రహించి అనగా ప్రయోగించి; నెత్తురు సోనతోన్‌= 
రక్తవర్షంతోపాటు; పిడుగులు= పిడుగులు; పడన్‌+చేయన్‌= పడేటట్లు చేయగా; వాయుతనయ తనయుండును= వాయుదేవుడి 
కుమారుడి (వాయుతనయుడు అనగా భీముడు అతనితనయుడు (కుమారుడు) ఘటోత్కచుడు; దివికిన్‌= ఆకాశానికి; ఎగసి= 
ఎగిరివెళ్ళి; తన మాయన్‌= తన రాక్షస మాయతో; ఆ+మాయన్‌= ఆ అలాయుధుడి (రాక్షస) మాయను; మాయించినన్‌= మాయం 
చేయగా - అనగా నశింపజేయగా; క్రమ్మజన్‌= మరల (అవ్యయం); బక బభ్రాత= బకాసురుడి సోదరుడైన ఆ అలాయుధుడు; 
భూచారి+అయినన్‌= భూమిపై సంచరించే వాడు కాగా - అనగా ఆకాశం వీడి భూమియందుండి యుద్దం చేయటానికి (క్రిందికి 
దిగగా; హైడింబుండును= ఘటోత్కచుడు కూడ; డిగ్గినన్‌= (ఆకాశం నుండి భూమికి) దిగగా; ఆ+ఇరువురకున్‌= ఇద్దరికి; తరువు 
లన్‌= చెట్లతో; పాషాణంబులన్‌= రాళ్ళతో; భీషణంబు+అగు= భయంకరమైన; రణంబు= యుద్దం; వాలి సుగ్రీవసమర 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమంబు+ఐ= వాలి సుగ్రీవుల పోరాటంతో సమానమై; చెల్లెన్‌= సాగింది; మగుడన్‌= మళ్ళీ; వివిధ+ఆయుధంబులన్‌= అనేక 
విధాలైన ఆయుధాలతో; ఆ యోధులు= ఆ ఇద్దరు రాక్షసవీరులు; ఆయోధనంబు+చేసిరి= యుద్దం చేశారు; అట్టి ఎడన్‌= ఆ 
సమయంలో; కరవాలంబు= ఖడ్డాన్ని; కొని= తీసికొని; మదంబునన్‌= గర్వంతో; కవిసినచోన్‌= ఎదుర్కొనేటప్పుడు (అలాయుధుడు 
తన రాక్షసమాయ నశించగా కత్తి చేతబట్టి ఘటోత్కచుడితో తలపడటానికి రాగా ఆ సమయాన); ఘటోత్కచుండు= 
ఘటోత్కచుడు; అలాయుధున్‌= అలాయుధుడిని; తల+పట్టి= తల పట్టుకొని; బలువిడిన్‌= పరాక్రమంతో; ఇలన్‌= భూమిపై; 
తిగిచి= లాగి; మెడన్‌= కంఠాన్ని; తెగట్రేసి= తెగగొట్టి; ఆర్చినన్‌= సింహనాదం చేయగా; పేర్చిన పాండవ బలంబులన్‌= ఉప్పొంగిన 
పాండవుల సైన్యాలలో; తూర్యనినదంబులు= యుద్దవాద్యాల ధ్వనులు; సింహనాదంబులున్‌= సింహనాదాలు; చెలలాన్‌= 
ధ్వనించాయి; అప్పుడు= ఆ సమయంలో. 

తాత్సర్యం: ఈ విధంగా అలాయుధుడు మాయామేఘంగా మారి, నెత్తురుతోపాటు పిడుగులు పడేటట్టుచేయగా, 
వర్షించాడు. వెంటనే ఘటోత్కచుడు కూడా ఆకాశానికెగిరి తానుకూడా రాక్షసమాయను ప్రయోగించి, ఆ 
అలాయుధుడి మాయను మటుమాయం చేశాడు. అప్పుడు అలాయుధుడు భూమిపైకి దిగి యుద్దానికి ప్రత్యక్షం 
కాగానే ఘటోత్కచుడు కూడా వెంటనే భూమికి దిగివచ్చి, అతడితో యుద్దానికి తలపడ్డాడు. ఆ యుద్దం చెట్లతో 
రాళ్ళతో పూర్వపు వాలిసు[గ్రీవుల యుద్దం వలె భయంకరంగా సాగింది. మళ్ళీ వారిద్దరూ వివిధాయుధాలతో యుద్దం 
సాగించారు. ఆ సమయంలో అలాయుధుడు ఖడ్డాన్ని గ్రహించి ఘటోత్కచుడి మోదికిరాగా, ఘటోత్కచుడు అతడి 
శిరస్సును పట్టుకొని (క్రింద పడవేసి, కంఠాన్ని నరికివేశాడు. విజయగర్వంతో సింహనాదం చేశాడు. అది చూచి 
ఉప్పొంగిన పాండవసైన్యాల్లో వాద్యాలధ్వనులు సింహనాదాలు చెలరేగాయి. అప్పుడు. 


క పటుగతి( జని కురుపతిముం । దట వైచెం జేత నున్న తల రౌద్రం బు 
ద్ధటముగ ఘటోత్మచుం డు । తృట శోకము వొంది రత(డు( దత్సైనికులున్‌. 223 


ప్రతిపదార్థం: ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; రౌద్రంబు= (క్రోధం; ఉద్భటము+కన్‌= అధికం కాగా; పటుగతిన్‌= శక్తిగల 
నడకతో - అనగా వేగంగా; చని= వెళ్ళి; చేతన్‌+ఉన్న తలన్‌= చేతిలో ఉన్న తలను; కురుపతి ముందటన్‌= కురురాజైన దుర్యోధనుడి 
ఎదుట; వైచెన్‌= పడవేశాడు; అతండు= ఆ దుర్యోధనుడు; తద్‌+సైనికులున్‌= ఆ దుర్యోధనుడి సేనలో ఉన్న వీరులు కూడ; 
ఉత్కటశోకము= గొప్ప దుఃఖాన్ని; పొందిరి= పొందారు. 


తాత్సర్యం: ఘటోత్కచుడు (క్రోధాతిశయంతో దుర్యోధనుడివైపు వేగంగా వెళ్ళి, తన చేతిలోనున్న అలాయుధుడి 


తలను ఆ దుర్యోధనుడి ముందర పడవేశాడు. అది చూచి దుర్యోధనుడు, అతని సైనికవీరులు కూడా మిక్కిలి 
దుఃఖాన్ని పొందారు. 


క. మును బకుననుజుని వలనం । దనతమ్ములు. దాను బ్రదుక( దలంచి యతండు స 
చ్చిన విభుండు భీమసేను ప్ర । తిన పారం బెయ్డు నని మదిం దలంచె నృపా! 224 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!) విభుండు= దుర్యోధనుడు; బకు అనుజునివలనన్‌= బకాసురుడి తమ్ముడైన 
అలాయుధుడి వలన; తన తమ్ములున్‌= తన తమ్ములైన దుశ్ళాసనాదులు; తానున్‌= తాను; బ్రదుకన్‌= జీవించటానికి 
(తుమున్నర్థకం); మును= మొదట; తల(చెన్‌= అనుకొన్నాడు (కాని); అతండు= ఆ అలాయుధుడు; చచ్చినన్‌= మరణించగానే; 
భీమసేను ప్రతిన= భీముడి ప్రతిజ్ఞ అనగా 'తాను దుర్యోధనాదులను సంహరిస్తా' నని భీముడు చేసిన ప్రతిజ్ఞ పారంబు= కడను; 
ఎయ్య్టున్‌+అని= చేరుతుందని; మదిన్‌= మనస్సులో; తలయణెన్‌= భావించాడు (భీముడి (ప్రతిజ్ఞ నెరవేరుతుందనీ, ఇక తమకు 
జీవితాశ లేదనీ దుర్యోధనుడనుకొన్నాడు.) 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 639 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంతకుముందు బకాసురుడి తమ్ముడు అలాయుధుడి వలన తానూ, 
తన తమ్ములు నిశ్చింతగా (బ్రదుకవచ్చు నని అనుకొన్న దుర్యోధనుడు-వాడు చావగానే ఇక భీముడు చేసిన 
ప్రతిజ్ఞ నెరవేరుతుందని తన మనస్సులో భావించాడు. 


వ.  అట్టియెడ( గర్జుండు కౌంతేయ సైన్య సంతానంబు నానాస్త్ర ఘట్టనంబుల విఘటితంబు సేయుచున్న 
నవ్వాయునందననందనుండు నిజస్యందనం బెక్కి యుక్కు మెజియం దలపడియె; నయ్యిద్దటుం బెద్దసేపు 
శరపరంపరల సరి యై సంగరంబు సేసిరి; పదంపడి రాధేయుండు రథ్యంబులం జంపిన రథ సమేతంబుగా 
నా ఘటోత్మచుం డద్భశ్యుండైన నీ సైనికులు దల్లడిల్లి 'యెక్కడ వచ్చి యెవ్వరి నేమి సేయునో' యనుచు 
మేనులు వడంక నలుగడలుం గనుంగొనుచుండిరి; హైడింబుండును మహాంబుదంబు చందంబున6 జదలం 
దో6చి మెటుముచు నుటుముచు బాణ కృపాణ ముసల ముద్గర కుంత క్షురికాది హేతివ్రాతంబులుం 
బరుషోపల పటలంబులుం దొరంగింపం దోడి దానవులు మొగిళ్ళయి యొక్క మొగి నట్లు చేయ నా 
సూతసుతునకుం బ్రతివిధాన మాచరింప నలవిగామి( గౌరవ బలంబున రథంబులు గజంబులు. 
దురగంబులు. ద్రెళ్ళను గూలను డొల్లను దొడంగె; నొండు గడకుం గడంగు తలంపులు దక్కితలలు. గప్పికొని 
యుండి యోధులు భగ్నాపరభాగులై పడంజొచ్చి; రప్పు డిద్దెస వా రెల్ల నాఖండల ప్రముఖ బృందారకులు 
పాండునందనులకుం దోడ్చడి యిట్లు సేసెద రను వగ వెగడంది కలంగంబడి; రయ్యవసరంబున.225 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కర్గుండు; కౌంతేయ సైన్య సంతానంబు= పాండవుల సేనాసమూహాన్ని; 
నానా+అ స్రఘట్టనంబులన్‌= అనేకములైన అ(స్రాల ప్రయోగాలతో; విఘటితంబు= విచ్చిన్నం; చేయుచున్నన్‌= చేస్తూ ఉండగా; 
ఆ+వాయునందన నందనుండు= ఆ వాయునందనుడైన భీముడి నందనుడు ఘటోత్కచుడు; నిజస్యందనంబు= తన రథాన్ని; 
ఎక్కి; ఉక్కు= (ప్రతాపం; మెజయన్‌= మెరుస్తూ ఉండగా; తలపడియెన్‌= (కర్ణుడిని) ఎదుర్కొన్నాడు; ఆ+ఇద్దణున్‌= ఆ కర్ణ 
ఘటోత్కచులిద్దరు; పెద్దసేపు= చాలాసేపు; శరపరంపరలన్‌= బాణాల వరుసలయందు; సరియె= సమానులై (వరుసబాణాలు 
ప్రయోగించటంలో యుద్దమందు సమానులై); సంగరంబు= యుద్దం; చేసిరి= చేశారు; పదంపడి= పిమ్మట; రాధేయుండు= 
కర్టుడు; రథ్యంబులన్‌= గుర్రాలను; చంపినన్‌= చంపగా; రథసమేతంబుగాన్‌= రథంతో కూడ; ఆ ఘటోత్కచుండు= ఆ 
ఘటోత్కచుడు; అదృశ్యంబు+ఐనన్‌= మాయం కాగా; నీ సైనికులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ (కౌరవ) సైనికులు; తల్లడిల్లి= 
భయపడి; ఎక్కడన్‌= ఏవైపు; వచ్చి= ప్రత్యక్షమై వచ్చి; ఎవ్వరిన్‌= ఏ వ్యక్తిని; ఏమి+చేయునో= ఏం చేస్తాడో; అనుచున్‌= అంటూ; 
మేనులు= శరీరాలు; వడంకన్‌= వణకగా; నలు+కడలున్‌= నాలుగు దిక్కుల; కనుంగొనుచుండిరి= చూస్తూ ఉన్నారు; 
హైడింబుండును= హిడింబానందనుడు ఘటోత్కచుడును; మహా+అంబుదంబు చందంబునన్‌= గొప్పు మేఘం వలె; చదలన్‌= 
ఆకాశంలో; తోంచి= కనిపించి; మెణుముచున్‌= మెరుస్తూ; ఉజణుముచున్‌= గర్జిస్తూ; బాణ కృపాణ ముసల ముద్గర కుంత 
క్షురికా+ఆది హేతివ్రాతంబులున్‌= బాణాలు, ఖడ్డాలు, రోకళ్ళు, ముద్గరాలు (ముండ్లవంటి రోకళ్ళు); ఈటెలు, చురకత్తులు 
మొదలైన ఆయుధాల సమూహాలును; పరుష+ఉపల పటలంబులున్‌= కఠినములైన రాళ్ళ రాసులను; తొరంగింపన్‌= దొర్లిస్తూ 
ఉంటే (ఆకాశాన్నుండి 'క్రుమ్మరిస్తూ ఉంటే); తోడిదానవులు= వెంటనున్న రాక్షసులు కూడ; మొగిళ్ళు+అయి= మేఘాలుగా 
మారి; ఒక్కమొగిన్‌= ఒక్క పెట్టున; అట్టు చేయన్‌= అదేవిధంగా చేస్తూ ఉండగా (ఆయుధవర్శాలను కురిపిస్తూ ఉండగా); ఆ 
సూతసుతునకున్‌= ఆ కర్ణుడికి; (ప్రతివిధానము= దానికి విరుగుడు; ఆచరింపన్‌= చేయటానికి; అలవి+కామిన్‌= సాధ్యం 
కాకపోవటంచేత; కౌరవ బలంబునన్‌= కౌరవ సైన్యంలో; రథంబులు= రథాలు; త్రెళ్ళను+తొడంగెన్‌= కూలటం ప్రారంభించాయి; 
గజంబులు= ఏనుగులు; కూలను తొడంగెన్‌= (క్రిందపడ ప్రారంభించాయి; తురంగంబులు= గుర్రాలు; డొల్లను+తొడంగెన్‌= 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్రిందపడటం ప్రారంభించాయి (ఇక్కడ తొడంగెన్‌ అను (క్రియ మూడు తుమర్ధ (క్రియలతో అన్వయిస్తూ ఉన్నది); యోధులు= 
సైనికవీరులు; ఒండు+కడకున్‌= రెండోవైపునకు; కడంగు తలంపులు= తిరిగి వెళ్ళిపోయే కోరికలను; తక్కి= విడిచి; తలలు= 
తలలు; కప్పి కొని+ఉండి= ఆచ్చాదించుకొని; యోధులు= సైనికవీరులు; భగ్న+అపరభాగులు+ఐ= విరిగిన వెన్నుభాగాలు కలవారై; 
పడన్‌+చొచ్చిరి= క్రింద పడుతూ ఉన్నారు; అప్పుడు= ఆ సమయంలో; -ఈ+దెసవారు+ఎల్లన్‌= ఈ కౌరవులవైపు వారందరు; 
ఆఖండల (ప్రముఖ బృందారకులు= ఇంద్రుడు మొదలైన దేవతలు; పాండునందనులకున్‌= పాండవులకు; తోడ్పడి= సహాయపడి; 
ఇట్టు= ఈ విధంగా; చేసెదరు= చేస్తారు; అను= అనే; వగన్‌= చింతతో; వెగడు+అంది= భయపడి; కలంగన్‌+పడిరి= కలత 
చెందారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ సమయంలో కర్షుడు, పాండవులసైన్యాన్ని వివిధములైన అస్త్రాలు ప్రయోగించి, విచ్చిన్నం 
చేస్తూఉండగా, ఘటోత్కచుడు తన రథంపై కూర్చొని ప్రతాపాతిశయంతో కర్గుడితో యుద్దానికి తలపడ్డాడు. 
ఆ ఇద్దరూ చాలాసేపు ఎక్కువ తక్కువలు లేక సమానంగా బాణాల పరంపరలను కురిపిస్తూ యుద్దం చేశారు. 
తరువాత కర్షుడు ఘటోత్కచుడి రథాశ్వాలను సంహరించాడు. వెంటనే ఘటోత్కచుడు తన రథంతో సహా 
కనపడకుండా మాయమయ్యాడు. అప్పుడు కౌరవ సైనికులు 'ఎక్కడ ప్రత్యక్షమై ఎవ్వరిని ఏం చేస్తాడో?” అని భయపడి 
వణకిపోతూ నలుదిక్కులనూ బెదురుచూపులతో చూస్తూ ఉన్నారు. ఆ ఘటోత్కచుడు ఆకాశాన పెద్ద మేఘంగా 
సాక్షాత్కరించి, ఉరుముతూ మెరుస్తూ బాణాలు, ఖడ్లాలు, రోకళ్ళు, ఈటెలు, చురకత్తులు, ముళ్ళగుదియలు 
- ఇంకా ఎన్నో ఆయుధాలను, మరియు రాళ్ళను కురిపిస్తూ ఉంటే, ఇక ఆ ఘటోత్కచుడికి తోడుగా వచ్చిన 
రాక్షసులు కూడ మేఘాలుగా మారి, వారుకూడ అట్టేచేయగా కర్షుడు ఆ ఘోరకర్మను ఆపలేకపోయాడు. 
కౌరవసైన్యంలో రథాలు చూర్లమయ్యాయి. గజాలు (క్రుంగిపోయాయి. అశ్వాలు గాయపడ్డాయి. ఇక సైనికులు 
తలలు పగిలి వెన్నుభాగం విరిగిపోయి పడిపోతూ ఉన్నారు. ఇది చూచి, కౌరవసైనికులు “ఇది సామాన్య యుద్దంకాదు. 
పాండవులకు సహాయం చేయటానికి ఇంద్రాది దేవతలు వచ్చి ఈ యుద్దం చేస్తున్నారు. లేకుంటే ఇంత భయానక 
పరిస్థితి కొనసాగుతుందా?” - అని భావించి, భయపడిపోయి, ఆత్మరక్షణకై పరుగుతీశారు. ఆ సమయంలో. 


శా. _ ధీరత్వం బొకండుం సహాయముగ రాధేయుండు దివ్యాస్త సం 
చారోల్లాసము సూపె6 జూపుటయు రక్షస్సంచయానేక మా 
యా రూపావళి భాస్క్మరాంశుల నద్భశ్యాకారమై పోవు నీ 
హారంబుం దలయించుచున్‌ విరిసె నే నాశ్చర్యముం బొందితిన్‌. 226 


ప్రతిపదార్థం: ధీరత్వంబు+ఒకండున్‌= ధైర్యమొక్కటే; సహాయము+కన్‌= సహాయం కాగా; రాధేయుండు= కర్గుడు; దివ్య+అస్త్ర 
సంచార+ఉల్లాసము= దివ్యాస్రాలను ప్రయోగించటంలో ఉత్సాహాన్ని; చూపెన్‌= చూపాడు; చూపుటయున్‌= చూపిన వెంటనే; 
రక్షస్సంచయ+అనేక మాయా రూపావళి= ఆ రాక్షసుల గుంపుయొక్క మాయికమైన రూపాల సమూహం; భాస్కర+అంశులన్‌= 
సూర్యుడి కిరణాలతో; అదృశ్య+ఆకారము+ఐపోవు= కానరాని ఆకారం గలదై పోయేటటువంటి; నీహారంబున్‌= మంచును; 
తలంపించుచున్‌= స్మరణకు తెస్తూ; విరిసెన్‌= విచ్చుకపోయింది అనగా విడిపోయింది (మాయాజాలం నశించిపోయిందని భావం); 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 641 
ఏన్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను (సంజయుడు); ఆశ్చర్యమున్‌= ఆశ్చర్యాన్ని; పొందితిన్‌= పొందాను. 
తాత్పర్యం: కర్షుడు ధైర్యమాత్ర సహాయుడై ఉత్సాహంతో దివ్యా(స్తాలు (ప్రయోగించగానే ఆ రాక్షస సమూహం 
యొక్క మాయారూపజాలం, సూర్యకిరణాలకు అదృశ్యమైపోయే మంచువలె వీడిపోయింది. అది చూచి - ఓ 
ధృతరాష్ట్ర మహారాజా! నేను ఆశ్చర్యపడ్డాను. 


చ. మగుడ(గ దానవప్రవరు మాయ సమంచిత దివ్యబాణ శ 

క్తి గుదియం జేసి తొంటితన తీవ్రత గైకొని నీదుసైన్యముల్‌ 

బెగడువడన్‌ మదించి యతి భీమ సముద్దతి నింక నెమ్మెయిం 

దెగ డను భీతి యోధులమదిన్‌ జనియింప(గ నాక్రమించినన్‌. 227 
ప్రతిపదార్థం: మగుడంగన్‌= మళ్ళీ; దానవ ప్రవరు మాయ= రాక్షస[్రేష్టుడైన ఘటోత్కచుడి మాయ; సమంచిత దివ్య బాణ 
శక్తిన్‌= (అందరిచేత) పూజించబడే దివ్యాస్త్రశక్తిని; కుదియన్‌+చేసి= అణచివేసి; తొంటి తన తీవ్రతన్‌= మొదట్లో ఉన్న తన 
వేగాన్ని; కైకొని= (గ్రహించి; నీదు సైన్యముల్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీ సైన్యాలు; బెగడు+పడన్‌= భయపడే విధంగా; 
మదించి= గర్వించి; అతిభీమసముద్దతిన్‌= మిక్కిలి భయంకరమైన విజృంభణంతో; ఇంకన్‌= మరి; ఏ+మెయిన్‌= ఏ విధంగా 


కూడ; తెగ(డు+అను= (ఘటోత్కచుడు) మరణించడు అనే; భీతి= భయం; యోధుల మదిన్‌= యుద్దం చేసే సైనికవీరుల 
మనస్సులో; జనియింపంగన్‌= పుట్టే విధంగా; ఆక్రమించంగన్‌= ఆవరిస్తూ ఉండగా. 


తాత్సర్యం: మళ్ళీ ఆ ఘటోత్కచుడి మాయ, కర్లుడి దివ్యాస్త్రశక్తిని అణచివేసి ఇదివరకటి తీవ్రతను పొంది నీ 
సైన్యాలు భయపడేవిధంగా 'ఇక ఈ ఘటోత్కచుడు ఏ విధంగా కూడా మరణించటం జరగని పని” అని మనస్సులో 
అనిపించేవిధంగా అంతటా ఆవరిస్తూ ఉండగా. 


వ. వారలందటు సూతనందనుం జూచి యాతండు గలంగమికి నచ్చెరువందుచు నగ్గించి యతని నుద్దేశించి, 
'యన్నిశాచరుం డిందట సమయింపకుండం గాచికొనుము; నీవును బ్రదుకు; మాఖండలుండు 
గవచకుండలంబులు గొనునప్పుడు నీకు నొసంగిన మహాశక్తి యింక నెన్న(టికి? భీమార్జునులు ని న్నేమి 
సేసెద? రిప్పుడు బ్రదికిన మటి చూచికొంద; మప్పరమ సాధనంబు వీనిమీ(దం బ్రయోగింపు' మనునెడ 
నారక్కసుం డామేటి మగని గీటడంచువా(డై యాటోపంబునం గదిసి తదీయ రథ్యంబులం బటు గదా 
పాతంబునం బొలియించె; న ట్లవ్వీరుండు విరథుం డగుటయుం దణిమి యద్దనుజుండు గదాంతర 
పాతాభితాడితుం జేసిన నోసరిలి యతం డాసైనికుల యాలాపంబుల నాలించి తనకు(జావు దప్పించుకొన 
నది దప్ప నొండుపాయంబు లేమిం జేసి. 228 


ప్రతిపదార్థం: వారలు+అందజు= ఆ సైన్యంలోని వీరులందరు; సూతనందనున్‌+చూచి= కర్గుడిని చూచి; ఆతండు= ఆ కర్ణుడు; 

కలంగమికిన్‌= కలత చెందకపోవటానికి; అచ్చెరువు= ఆశ్చర్యం; అందుచున్‌= పొందుతూ; అగ్గించి= పొగడి; అతనిన్‌= ఆ 

కర్ణుడిని; ఉద్దేశించి= గురించి (ఇట్లా అన్నారు - ఓ కర్ణా); ఈ+నిశాచరుండు= ఈ ఘటోత్కచుడనే రాక్షసుడు; ఇందజన్‌= 
a) యలు యా లె oa 

ఇంతమందిని; సమయింపక+ఉండన్‌= చంపకుండా ఉండే విధంగా; కాచికొనుము= రక్షించుకొమ్ము; నీవును= ఓ కర్ణా! 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


- నీవు కూడా; బ్రదుకుము= జీవించుము (రాబోయే మృత్యువు నుండి నిన్ను నీవు రక్షించుకొమ్ము) (దానికి ఉపాయం ఏముంది?); 
ఆఖండలుండు= ఇంద్రుడు ((బ్రాహ్మణరూపంలో యాచకుడై వచ్చి నిన్ను యాచించి); కవచ కుండలంబులు= పుట్టుకతో వచ్చిన 
నీ కవచాన్ని చెవుల కుండలాలను; కొను అప్పుడు= నీ నుండి తీసికొన్నప్పుడు; నీకున్‌= నీకు (ఆ కవచకుండలాలకు బదులుగా); 
ఒసంగిన మహాశక్తి= ఇచ్చినట్టి గొప్ప శక్తి అనే ఆయుధం; ఇంకన్‌= మరి; ఎన్నంటికిన్‌?= ఎప్పటికి?; (ఆ శక్తిని మరేదో తగిన 
సమయానికని దాచిపెట్టావు కాని ఇక సమయ నిరీక్షణం తగదు - ఇంతకంటె తగిన సమయం మరేది? (ఎందుకంటే?); 
భీమ+అర్జ్హునులు= భీముడు, అర్జునుడు ఈ ఇద్దరు; నిన్నున్‌+ఏమి+చేసెదరు?= నిన్నేం చేయగలరు?; ఇప్పుడు= ఈ 
భయంకరమైన ఆపద ముంచుక వచ్చే సమయంలో; (బ్రదికినన్‌= చావు తప్పించుకొని జీవించి ఉన్నట్లయితే; మరి= తరువాత; 
చూచికొందము= (ఆ భీమార్జునుల విషయం) చూద్దాము (కావున); ఆ+పరమసాధనంబు= ఆ ్రేష్టమైన ఆయుధాన్ని; వీనిమీందన్‌= 
ఈ ఘటోత్కచుడిపై; ప్రయోగింపుము= ప్రయోగించి వేయుము; అను+ఎడన్‌= అని అంటూ ఉండే సమయంలో; ఆ రక్కసుండు= 
ఆ రాక్షసుడు (ఘటోత్కచుడు); ఆ మేటిమగనిన్‌= ఆ (శ్రేష్టవీరుడైన కర్గుడిని; గీటడంచువాండై= సంహరించేవాడై; ఆటోపంబునన్‌= 
ఆడంబరంతో; కదిసి= సమీపించి; తదీయ రథ్యంబులన్‌= ఆ కర్షుడి రథాశ్వాలను; పటుగదాపాతంబునన్‌= దృఢమైన గదను 
పడవేయటంచేత; పొలియించెన్‌= సంహరించాడు; అట్టు= ఆ విధంగా; ఆ+వీరుండు= ఆ పరాక్రమశాలి అయిన కర్గుడు; 
విరథుండు= రథంలేనివాడు; అగుటయున్‌= అయిన వెంటనే; తటిమి= వేగిరపడి అనగా వేగంగా; గదాంతర పాత+అభితాడితున్‌= 
మరియొక గద ప్రయోగించటం చేత కొట్టబడిన వాడినిగా; చేసినన్‌= చేయగా; ఓసరిలి= పక్కకు తొలగిపోయి; అతండు= ఆ 
కరుడు; ఆ సైనికుల+ఆలాపంబులన్‌= ఆ సైనికవీరుల సంభాషణలను; ఆలించి= విని; తనకున్‌= తనకు; చావున్‌= మరణాన్ని; 
తప్పించుకొనన్‌= తప్పించుకొనటానికి; అది= ఆ ఇండద్రుడిచ్చిన శక్తిని ప్రయోగించటం; తప్పన్‌= తప్పితే; ఒండు+ఉపాయంబు= 
వేరేమార్గం; లేమిన్‌+చేసి= లేకపోవటం వలన. 


తాత్సర్యం: సైనికవీరులందరు కరుడు ఏ మాత్రం కలత చెందకుండా ఉండటం చూచి ఆశ్చర్యపడుతూ అతడిని 
పొగిడి, “ఈ రాక్షసుడు అందరిని సంహరించకుండా కాపాడుము. నిన్ను నీవు కాపాడుకొనుము. ఇంద్రుడు 
కవచకుండలాలు నీ నుండి తీసికొనేటప్పుడు నీ కిచ్చిన మహాశక్తి వినియోగం ఇంకెప్పటికి? భీమార్జునులు 
నిన్నేమిచేయగలరు? ఇప్పుడు మనం (బ్రతికితే, తరువాతి సంగతి ఆలోచించుకొందాము. ఆ మహాయుధాన్ని 
వీడిమోద ప్రయోగింపుము' అని అంటూ ఉన్న సమయంలో ఆ రాక్షసుడు మేటివీరుడైన కర్షుని సంహరించాలని, 
గర్యాతిశయంతో సమీపించి, అతడి రథాశ్వాలను, బలమైన గదనువేసి చంపాడు. ఆ విధంగా విరథుడైన కర్గుడిని 
తరిమి వెంటనే వేరొక గదతో కొట్టగా, కర్టుడు ప్రక్కకు తొలగి, ఆ సైనికుల మాటలు విని, తాను చావు 
తప్పించుకొనటానికి అంతకంటె వేరు మార్గంలేనందువల్ల, 


కర్షు( డింద్రదత్తం బైన శక్తిచేత ఘటోత్కచునిం జంపుట (సం. 7-154-5) 


ఉ. వైరివినాశనక్రియకు వాసవు( డిచ్చిన డాణియున్న యా 
ఘోరపుశక్తి నాలుకలు గ్రోయ మెటుంగులు ప్రజ్వరిల్ల ఘం 
టారవ మధ్రవీథి నిగుడం దగ గేల నమర్షి పేర్చి య 
వ్వైరికి బూ(చినం దలంకి వాడు మహోన్నతఘూర్లితాకృతిన్‌. 229 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 643 


ప్రతిపదార్థం: వైరి వినాశన క్రియకున్‌= శత్రువులను నశింపజేసే పనికి; వాసవుండు= ఇంద్రుడు; ఇచ్చిన= ఇచ్చినటువంటిదగు 
(మరియు); డాంచిఉన్న= దాచి ఉంచినది (తనకు ప్రధాన శత్రువు అర్జునుడు కావున అతడిపై ప్రయోగించటానికి ఇంతవరకు 
ఎవరిపై ప్రయోగించకుండా రక్షించబడుతూ వచ్చిందని భావం); ఆ= అట్టి (ప్రయోగించిన వెంటనే వైఫల్యమనేది లేకుండా తప్పక 
శత్రుసంహారం చేసేదని తాత్పర్యం); ఘోరపుశక్తి= భయంకరమైన శక్తి ఆకారంలో ఉండే ఆయుధాన్ని - 'కేలనమర్చి అనే 
మూడవపాదంలోని పదంతో అన్వయం; నాలుకలు= ఆ శక్తి నోళ్ళలోని నాలుకలు, (క్రోయన్‌= చాస్తూ ఉండగా; మెజుంగులు= 
తళతళకాంతులు; ప్రజ్వరిల్లన్‌= దీపించగా; (మరియు) ఘంటారావము= ఆ శక్తి నడుమునకు కట్టుకొన్న గంటల చప్పుడు; 
అభ్రవీథిన్‌= ఆకాశమార్గంలో; నిగుడన్‌= వ్యాపించగా; తగన్‌= తగినట్టుగా; కేలన్‌= చేతిలో; అమర్చి= ధరించి; పేర్చి= అతిశయించి; 
ఆ+వైరికిన్‌= ఆ ఘటోత్కచుడి పైకి; పూంచినన్‌= పూనుకొనగా; తల(కి= భయపడి; వాండు= ఆ ఘటోత్కచుడు; మహా+ఉన్నత 
ఘూర్లిత+ఆకృతిన్‌= మిక్కిలి ఎత్తుగా పెరిగి ఉండి తిరుగుడు పడిన ఉన్న శరీరంతో. 


తాత్సర్యం: శత్రువును నశింపచేయటానికి-ఇం(ద్రుడిచ్చినది, తాను దాచిఉంచినది అయిన ఆ మహాభయంకర 
శక్త్యాయుధం నాలుకలుకోస్తూ ఉండగా, కాంతులు (ప్రజ్యరిల్దుతూ ఉండగా, ఘంటల మోత ఆకాశం నిండగా 
చేతపట్టి, విజృంభించి, ఆ ఘటోత్కచుడి మోద ప్రయోగించటానికి పూనుకోగా, అతడు భయపడి మిక్కిలిగా 
తిరుగుడుపడుతున్న ఆకారంతో (తరువాతి పద్యంతో అన్వయము) 


తే  తెరలి పాఅంగం దలంచుచో దృష్టితోడం । గూడికొను ముష్టి మృత్యువు తోడ(బుట్టు 
వన(గ( జాలు నద్దివ్యసాధనము వైచె | గగన తలమున భూతసంఘములు మ్రాయ. 230 


ప్రతిపదార్థం: తెరలి= తొలగిపోయి; పాణి(గన్‌= పారిపోవటానికి; తలంచయచోన్‌= తలపెట్టుకొన్నట్లయితే; దృష్టితోడన్‌= చూపుతో; 
కూడికొను= కూడుకొని ఉన్నట్టి; ముష్టి= కుత్తుక నలిపే పిడికిలితో సమానమైనది (కావుననే); మృత్యువు తోడం బుట్టువు+అనంగన్‌= 
మృత్యుదేవతకు సోదరి అనటానికి; చాలు+ఆ+దివ్యసాధనమున్‌= తగియున్నటువంటి ఆ (ఇం|ద్రుడిచ్చిన శక్తి అనే) దివ్యమైన 
ఆయుధాన్ని; గగనతలమునన్‌= ఆకాశభాగాన; భూతసంఘములు= విద్యాధరాది దేవయోని విశేషముల సమూహాలు; మోైయన్‌= 
హర్షధ్వానాలు చేస్తూ ఉండగా; వైచెన్‌= ప్రయోగించాడు (లేదా ఆకాశమందలి (ప్రాణివర్గం ఆర్తనాదాలు చేయగా ప్రయోగించాడు 
అని కూడా అర్థం చెప్పవచ్చును కాని సంస్కృతమూలంలో శ్లో సురాస్త్రత్ర విసిస్మియుః (సం. ద్రోణ. 175/99) అని ఉండుటను 
బట్టి దేవతలు యుద్ద ప్రేక్షకులై వచ్చారనటం స్పష్టమగుటచేత 'భూతి శబ్దానికి దేవయోని విశేషమనే అర్థమే సరి అయినది.) 


తాత్సర్యం: తప్పించుకొని పారిపోవాలని అనుకోగా చూపు ఉన్న నిండైన మృత్యువుయొక్క తోబుట్టువు అని 
అనదగిన ఆ దివ్యాయుధాన్ని, ఆకాశంలో దేవతాసమూహాలు హర్షధ్యానాలు చేస్తూ ఉండగా ప్రయోగించాడు. 
విశేషం: “శక్తిని 'దృష్టితోడం గూడికొను ముష్టి అనే అభేదారోపం చేసి చెప్పటంచేత రూపకాలంకారం. “మృత్యువు తోడం బుట్టు 
వనంగంజాలు అని చెప్పటం మృత్యువు వంటిది అని చెప్పటం కొరకే - సోదరి శబ్దం సదృశార్థముననే పరిణమిస్తుంది. కాబట్టి 


ఇది 'ఆర్థీ - ఉపమాలంకారం - ఈ రెండు అలంకారములచేత “ఇక ఈ ఆయుధానికి తిరుగు లేదు. ఘటోత్కచుడి వధ 
తప్పదు” అనే వస్తువు ధ్వనిస్తూ ఉన్నది. దీనిని అలంకారకృత వస్తుధ్వని అంటారు. 


వ. ఇ వ్విధంబున రాధేయుండు మహోగ్రంబుగా వైచిన. 231 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; రాధేయుండు= కర్టుడు; మహా+ఉ(గ్రంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; వైచినన్‌= 
(ఘటోత్కచుడిపై) వేయగా. 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఈ విధంగా కర్షుడు మహాభయంకరంగా (ప్రయోగించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క మును మాయ మ్రింగి దనుజేం । ద్రుని యురము పగిల్లి కొనుచు దుర్ధరగతి వీం 
పున వెడలి శక్తి యెగసెను । వినువీథికి నుడుగణంబు వెలుకం బాటన్‌. 232 


ప్రతిపదార్థం: శక్తి= ఆ ఇం(ద్రదత్తశక్తి మును= మొదట; మాయన్‌= రాక్షసమాయను; (మింగి= (మింగివేసి అనగా నశింపజేసి; 
దనుజ+ఇంద్రుని+ఉరము= ఆ రాక్షసశ్రేష్ణుడైన ఘటోత్కచుడి వక్షాన్ని; పగిల్చి కొనుచున్‌= చీల్చుకుంటూ; దుర్భరగతిన్‌= 
భరింపరాని పోకడతో; వీయునన్‌= వీపునుండి; వెడలి= వెలుపలికి వచ్చి; ఉడుగణంబు= నక్షత్రపుంజం; వెలుకన్‌+పాణన్‌= 
వెలవెలపోయే విధంగా (అంత అధికమైన కాంతిలో అని భావం); వినువీథికిన్‌= ఆకాశానికి; ఎగసెను= ఎగసిపోయింది. 


తాత్సర్యం: ఆ శక్తి ముందుగా ఘటోత్కచుడి మాయను (మ్రింగి, అతడి వక్షస్‌స్థలాన్ని భేదించి, వెన్నుభాగంనుండి 
వెలువడి, నక్షత్రాలు వెలవెలపోయేటట్లు ఆకాశంలోకి ఎగసిపోయింది. 


వ. అప్పుడు. 233 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క. సోలుచు బోరగిలంబడి । నాలుక వెడలంగం బెట్టి నడుము గబిచుచున్‌ 
లాలలు గ్రమ్మ(గ రక్షః । పాలుండు వికృతాస్యు డగుచు. బ్రాణము విడిచెన్‌. 234 


ప్రతిపదార్థం: రక్షపాలుండు= ఆ ఘటోత్కచుడు; సోలుచున్‌= సొమ్మసిల్టుతూ; బోరగిలన్‌+పడి= వెనుకభాగం మీదికి ఉండే 
విధంగా పడిపోయి (బోర్లపడి); నాలుక; వెడలంగన్‌= నోటి లోపలిభాగం నుండి వెడలి వచ్చి ఉన్న విధంగా (నోరు చాచుకొని); 
పెట్టి= పెట్టుకొని; లాలలు= చొల్లులు; నడుము= (ఆ ఘటోత్కచుడి) నడుమును; కజచుచున్‌= అంటుకొంటూ; క్రమ్మంగన్‌= 
వ్యాపించగా; వికృత+ఆస్యుండు+అగుచున్‌= వికారంతో కూడిన ముఖం కలవాడై ఉంటూ; ప్రాణము= ప్రాణాన్ని; విడిచెన్‌= 
విడిచాడు. 


తాత్సర్యం: ఆ ఘటోత్కచుడు తెలివితప్పి, సోలుతూ భూమిపై బోర్లపడి, నోటినుండి నాలుక బయటికి సాగి, 
నడుము అంటుకొనేటట్టు చొల్లుకారుస్తూ ఉండగా వికృతమైన ముఖంతో మరణించాడు. 


వ. ఇట్లు ఘటోత్కచుండు వడిన మన సైన్యంబున శంఖభేరీ స్వన సహితంబులగు సింహనాదంబులు సెలంగె; 
నీ పుత్రుండు బంధుమిత్ర సమేతంబుగా. బ్రమోదంబు నొంది సూతనందనుం గౌంగిలించి తనయరదం 
బెక్కించికొని యుల్లసిల్లె; ననిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 235 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఘటోత్కచుండు; పడినన్‌= పడిపోగా (మరణించగా); మనసైన్యంబునన్‌= ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! మన సేనలో; శంఖభేరీ స్వన సహితంబులు+అగు= శంఖాల ధ్వనులతో భేరీల ధ్వనులతో కూడి ఉన్న; 
సింహనాదంబులు= వీరుల సింహనాదాలు; చెలంగెన్‌= వ్యాపించినవి; నీ పుత్రుండు= నీ కుమారుడు దుర్యోధనుడు; బంధుమిత్ర 
సమేతంబుగాన్‌= బంధుమిత్రుల సహితంగా; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; సూతనందనున్‌= కర్గుడిని; 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 645 


కౌంగిలించి= ఆలింగనం చేసికొని; అరదంబు= తన రథాన్ని; ఎక్కించికొని; ఉల్లసిల్లైన్‌= ఉల్లాసాన్ని పొందాడు; అనినన్‌= అనగా; 
విని= వినినవాడై; ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఆ విధంగా ఘటోత్కచుడు మరణించగా మనసైన్యంలో శంఖభేరీ ధ్వనులు, సింహనాదాలు 
చెలరేగాయి. నీ కుమారుడు దుర్యోధనుడు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఆనందించి కర్టుని కౌగిలించుకొని 


తన రథంపై అతడిని ఎక్కించుకొని ఉల్లాసాన్ని పొందాడు అని చెప్పగా, ధృతరాష్ట్రుడు. వెంటనే సంజయుడితో 
మళ్ళీ ఇట్లా అన్నాడు: 


క. బలు మాయా బల బాహా । బలములు గలవాండు భీముపట్టి వడిన న 
గ్గలమగు శోకము. గోపము ।;నలంచుం బాండవుల నెట్టు లైరొకొ వారల్‌? 236 


ప్రతిపదార్థం: బలు మాయాబల బాహాబలములు కలవా(డు= గొప్ప రాక్షస మాయాబలం మరియు బాహుబలం కలిగి ఉన్న 
వాడైన; భీముపట్టి= భీముడి కుమారుడు ఘటోత్కచుడు; పడినన్‌= పడిపోగా అనగా మరణించగా; అగ్గలము+అగు= అధికమైన; 
శోకమున్‌= దుఃఖం; కోపమున్‌= మరియు కోపం; పాండవులన్‌= పాండుపుత్రులైన ధర్మరాజాదులను; అలయున్‌= బాధిస్తూ 
ఉండవచ్చును; (కావున) వారల్‌= ఆ పాండవులు; ఎట్టులు= ఏ విధంగా; ఐరి+ఒకొ?= అయినారో? (ఒకొ - (ప్రశ్నార్థకం) 


తాత్సర్యం: ఓ సంజయా! గొప్ప మాయాబల, బాహుబలాలు గల ఘటోత్కచుడు మరణించగానే పాండవులకు 
మిక్కుటమైన దుఃఖంతో పాటు కోపం కూడా కలిగి ఉండాలి - మరి వా రే విధంగా ఏ స్థితి కలిగి ఉన్నారో? 
వివరంగా చెప్పుము. 


వ. అని యడిగిన నమ్మహీపతికి నతం డిట్లను నట్లు మృతుం డైన హిడింబాసుతుం జూచి కౌంతేయు లత్యంత 
దీనమానసులై కన్నీరు గడలుకొన నడలున( గుందిరి; గోవిందుండు ప్రమోదంబు నొంది సింహనాదంబు 
సేసిశంఖంబు పూరించి పగ్గంబులు నొగల ముడిచి మందమారుతాందోఆతంబగు మందారంబు చందంబు 
దోంప నర్తించుచు నరదంబు నడిమి కరిగి కిరీటిం గౌంగిలించికొని వీ( పప్పళించి వెండియు నార్జిన నాతం 
డ య్యుపేంద్రు నుపలక్షించి. 237 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; అడిగినన్‌= అడగగానే; ఆ+మహాపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; అతండు= ఆ 
సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా- అనగా కర్షుడు ప్రయోగించిన ఆ ఇం(ద్రదత్త శక్తితో; 
మృతుండు+ఐన= మరణించిన; హిడింబాసుతున్‌= హిడింబ అనే రాక్షస (స్రీయందు భీముడి వలన కలిగిన ఘటోత్కచుడిని; 
చూచి= చూచి (తమ కన్నుల యెదుటనే జరిగిన ఆ భయంకర దృశ్యాన్ని చూచి); కౌంతేయులు= ధర్మరాజాదులు, అత్యంత 
దీనమానసులు+ఐ= మిక్కిలి దైన్యంతో నిండిన మనస్సు గలవారై; కన్నీరు= కంటి నుండి వచ్చే నీరు; కడలుకొనన్‌= అతిశయించగా; 
అడలునన్‌= దుఃఖంతో; కుందిరి= |క్రుంగిపోయారు; గోవిందుండు= కృష్ణుడు; 'ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒంది= పొంది; 
సింహనాదంబు= సింహనాదాన్ని; చేసి; శంఖంబు= తన పాంచజన్యమనే శంఖాన్ని; పూరించి= ఊది (శంఖనాదం చేసి); 
పగ్గంబులున్‌= తాను సారథ్యం చేస్తున్న అర్జునుడి రథానికున్న గుర్రాల పగ్గాలను; నొగలన్‌= నొగలయందు; ముడిచి= కట్టివేసి 
(అశ్వాలు రథాన్ని గుంజుకొనిపోకుండా తాను బిగించి పట్టుకొనిన ఆ పగ్గాలను నొగలకు బంధించి); మందమారుత+ 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆందోళితంబు+అగు= పిల్లగాలిచేత కదిలించబడిన; మందారంబు చందంబు= మందారమనే వృక్షవిశేషం తీరు (విధం); తో(పన్‌= 
తోచేవిధంగా; నర్తించుచున్‌= నృత్యం చేస్తూ (కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటే నందనవనంలోని మందార వృక్షం మందమారుతానికి 
మెల్లగా ఊగినప్పుడెట్లా ఉంటుందో అట్లా చూపరులకు కనిపించిందని భావం); అరదంబు నడిమికిన్‌= రథం మధ్యభాగానికి; 
అరిగి= వెళ్ళి (అర్జునుడిని సమీపించి); కిరీటిన్‌= అర్జునుడిని (నివాత కవచ కాలకేయాది భయంకర రాక్షసవర్గాన్ని జయించి 
తనకు సహాయం చేయటానికి వెళ్ళుతున్న సమయంలో ఇంద్రుడిచ్చిన కిరీటం చాలా (ప్రశస్తమైనది. ఆ కిరీటం కలిగి ఉండటంచేత 
అర్జునుడికి కిరీటి అనే పేరు రూఢమైంది. ఈ కథ వనపర్వంలో వస్తుంది - 168వ అధ్యాయం క్లో, 74 సంస్కృతమూలం); 
కౌంగిలించికొని= ఆలింగనం చేసికొని; వీపు= వీపును; అప్పళించి= చరచి; వెండియున్‌= మళ్ళీ; ఆర్భినన్‌= సింహనాదం చేయగా; 
అతండు= ఆ అర్జునుడు; ఆ+ఉపేంద్రున్‌= ఆ కృష్ణుడిని; ఉపలక్షించి= చూచి. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు అడుగగానే సంజయు డతడితో ఇట్టా అన్నాడు: 'ఓ రాజా! ఆ విధంగా కర్షుడిచేత 
హతుడైన ఘటోత్కచునిచూచి, పాండవులు మిక్కిలి దైన్యంతో కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. కాని, కృష్ణుడు 
సంతోషంతో సింహనాదం చేసి, పాంచజన్యాన్ని పూరించి తన చేతిలోని పగ్గాలను రథం నొగలుకు కట్టివేసి 
మందమారుతానికి అల్లిన ఊగే మందారవృక్షంవలె నృత్యంచేస్తూ రథం నడిమి భాగంలో ఉన్న అర్జునుడిని చేరి, 
ఆలింగనం చేసికొన్నాడు. వెన్ను చరిచాడు. మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని చూచి. 


ఉ. 'చచ్చె ఘటోత్కచుండు మన సైన్యము లెల్ల గలంగి నల్గడన్‌ 
విచ్చుటం జూచి మేము వగ నెక్కొన వందెద మిప్పు డెమ్మెయిన్‌ 
వచ్చె. బ్రమోద? మెట్లు గరువంపు( జరిత్రము దక్కి లాఘవం 
బచ్చువడం జెలంగెదు? మహాపురుషా! యిది యేమి సెప్పవే .' 238 


ప్రతిపదార్థం: ఓ మహాపురుషా!= ఓ పురుషోత్తమా! కృష్ణా!; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; చచ్చెన్‌= చనిపోయాడు; (దానికి) 
మన సైన్యములు+ఎల్లన్‌= మన సైన్యాలన్నీ; కలంగి= కలత చెంది; నల్గడన్‌= నాలగువైపులకు; విచ్చుటన్‌= విచ్చిపోవటాన్ని 
(చెల్లాచెదరై పారిపోవటాన్ని); చూచి; మేము= మేము; వగ= చింత; అతిశయించగా; వందెదము= (క్రుంగిపోతున్నాము; ఇప్పుడు= 
ఈ సమయంలో; ఏ+మెయిన్‌= ఏ విధంగా; ప్రమోదము= (నీకు) సంతోషం; వచ్చెన్‌?= వచ్చింది?; గరువము+చరిత్రము= 
గౌరవంతో కూడిన నడవడిని; తక్కి= విడిచి; లాఘవంబు= చులకనభావం; అచ్చుపడంగన్‌= స్పష్టమయ్యే విధంగా ఎందుకని; 
చెలంగెదు= ప్రవర్తిస్తూ ఉన్నావు; ఇది+ఏమి= ఇదేమిటి? - ఈ నీ ప్రవర్తనకు కారణ మేమి? అని భావం; చెప్పవే!= చెప్పుమా! 


తాత్పర్యం: కృష్ణా! మన ఘటోత్కచుడు మరణించాడు. దానికి కలతచెంది మన సైన్యాలన్నీ నాలుగుదిక్కులకు 
చెల్తాచెదరైపోవటాన్ని చూచి, దిక్కుతోచక మేమందరం దుఃఖంలో కూరుకొనిపోతూ ఉంటే, నీవు సంతోషంతో 
గంతులు వేస్తున్నావు. ఇంత సంతోషం నీకు ఏ విధంగా కలిగింది? గౌరవాస్పదమైన (ప్రవర్తన వదలి తక్కువతనం 
వ్యక్తమయ్యేవిధంగా (ప్రవర్తిస్తున్నావు. మహాపురుషా! ఇదేమిటి? 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 647 
కృష్ణుండు ఘటోత్కచుండు వడం దాను సంతసించుటకు నిమిత్తం బర్జునునితో. జెప్పుట (సం.7-155-11) 


వ. అనుటయు నయ్యచ్యుతుం డతని కిట్లను 'నింద్రుండు గుండలంబులు కొనుచుండి కర్టుని కిచ్చిన శక్తి 
యతనికడ నున్నంత కాలంబును నిన్ను బ్రతికించుట దుష్కరం బని తలంచుచుండుదు; నేండు 
హిడింబానందనుమీ(ద నది వోయినం బ్రమోదంబు నొందితి; నా సూతనందనుం డది సేత నుండెనేని( జక్ర 
గాండీవ ధరులమై మన మిరువురముం గవిసితి మేనియు జయించు; నతండు దేవ సన్నిభుండు; దివిజపతి 
వేండినం గవచకుండలంబులు వికృత్తంబులు సేసి యిచ్చుట వైకర్తనుండనం బరంగ; నీకై మీతండ్రి యిట్లు 
సేయండయ్యెనేని వాని కెదు రెవ్వరు? కవచకుండల విహీనుండై మానవ సామాన్యంబు నొందుటను శక్రదత్త 
సాధనంబు లేమిం జేసియు నింక నీకు గెలువవచ్చు; నిట్ల యేకలవ్య శిశుపాల జరాసంధాదుల నీక కా 
నొక్కొక్క తెథింగునం బిలుకు మార్షితి; నిత్తజీ వార లున్న: గౌరవపతి వారలం దెచ్చుకొను; నమ్మువ్వురు€ 
గూడిన నెవ్వరికి నోర్వరాకుండు; ఘటోత్మచుండును గిమ్మీర బక హిడింబులతోడి వాండ; ధర్మద్వేషంబును 
రోషంబును గలిమిం జేసి యొక్కప్పు డొప్పమి వచ్చుం గావున నద్దానవుల యట్ల వీని పొలిసి పోకయు నా 
కభిమతంబు; వీ(డు రావణునట్టి వాం డగుట నిపుడు సావకుందెనేని( బదంపడి నాకుం జంప వలయు; నిది 
సంతోషకాలంబు గాని శోక సమయంబు గాదు; మన మొనలు గలంగె. గురుబలంబు పై కొనియెడు నీవు. 
దెలిసి యుత్సాహంబు వాటింపు, మనియెనని చెప్పిన విని ధృతరాష్తుండు సంజయు దిక్కు మొగంబై.239 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అర్జును డట్టా ప్రశ్నించగానే అని భావం; ఆ+అచ్యుతుండు= ఆ శ్రీకృష్ణుడు; అతనికిన్‌= 
ఆ అర్జునుడితో; ఇట్టు= ఇట్టా; అనున్‌= అన్నాడు; ఇం|(ద్రుండు= ఇంద్రుడు; కుండలంబులు= (కర్ణుడి సహజ కవచ) కుండలాలను 
(కుండల పదం కవచానికి ఉపలక్షకం); కొనుచున్‌+ఉండి= (కపట బ్రాహ్మణుడై వచ్చి యాచించి) (గ్రహిస్తూ ఉన్నవాడై (కర్ణుడి 
కోరిక ప్రకారం వాటికి బదులుగా); కర్గునికిన్‌= కర్ణుడికి; ఇచ్చిన శక్తి= ఇచ్చిన “శక్తి అనే ఆయుధం; అతనికడన్‌= ఆ కర్టుడి 
దగ్గర; ఉన్నంతకాలంబును= ఉన్నంతకాలమూ; నిన్నున్‌= ఓ అర్జునా! నిన్ను; బ్రదికించుట= (ఆ కర్టుడి బారినుండి రక్షించుకొని) 
జీవితునిగా చేసికొనటం; దుష్కరంబు+అని= సాధ్యం కాదని; తలంచుచుండుదున్‌= (నేను) అనుకొంటూ ఉంటాను; నేండు= 
ఈ రోజు; హిడింబానందను మీ(దన్‌= హిడింబ అనే రాక్షసజాతి (స్త్రీకి కుమారుడైన ఘటోత్కచుడి మీదకు; అది= ఆ శక్తి అనే 
ఆయుధం; పోయినన్‌= (కర్ణుడి నుండి) విడిపోగానే; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒందితిన్‌= పొందాను; ఆ సూతనందనుండు= 
ఆ కర్ణుడు; అది= ఆ శక్తి అనే ఆయుధం; చేతన్‌+ఉండెనేనిన్‌= (తన) చేతిలో ఉన్నట్లయితే; చక్రగాండీవధరులము+ఐ= సుదర్శన 
చక్రాన్ని, గాండీవ ధనువును ధరించినవారమై; మనము+ఇరువురమున్‌= మన మిద్దరం కూడా; కవిసితిమి+ఏనియున్‌= 
ఎదుర్కొన్నప్పటికీ; జయించున్‌= (ఏకకాలంలో) జయిస్తాడు (ఎందుకంటే); అతండు= ఆ కర్గుడు; దేవసన్నిభుండు= ఇంద్రాది 
దేవతలతో సమానమైనవాడు; దివిజపతి= దేవేంద్రుడు; వేండినన్‌= యాచించగా; కవచ కుండలంబులు= (తనకు పుట్టుకతో 
వచ్చిన) కవచాన్ని, కుండలాలను; వికృత్తంబులు+చేసి= (శరీరంలో పాతుకుపోయిన వాటిని) కత్తితో కత్తిరించి వేసి; ఇచ్చుటన్‌= 
ఇవ్వటం వలన; వైకర్తనుండు+అనన్‌= వైకర్తనుడు అని అనే విధంగా (లోకులు వైకర్తనుడు అనే పేరుతో పిలిచే విధంగా); పరలాన్‌= 
ప్రసిద్ది చెందాడు; నీకై= ఓ అర్జునా! నీ కొరకు; మీ తండ్రి= మీ జనకుడైన ఇంద్రుడు (అర్జునుడు కుంతికి ఇంద్ర వరప్రసాద 
జనితుడు కావున తండ్రి పదంచేత ఇంద్రుడికి అర్జునుడియెడ గల బాంధవ్యం సూచించబడింది); ఇట్టు= ఈ విధంగా 
చేయండు+అయ్యెను+ఏని= చేయకుండా ఉన్నట్లయితే; వానికిన్‌= ఆ కర్గుడికి; ఎదురు= ఎదురుగా నిలిచి యుద్దం చేసేవాడు; 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎవ్వరు?= ఎవ్వడు? (అనగా ఎవ్వడైనా ఉన్నాడా? అని కాకుస్వరం - ఎవ్వడూ లేడని భావం); కవచకుండల విహీనుండు+ఐ= 
కవచ కుండలాలతో విరహితుడై, అనగా కవచం కుండలాలు లేనివాడై; మానవ సామాన్యంబు= మానవమాక(త్ర భావాన్ని; ఒందుటను= 
పొందటం వలన (దివ్యత్వాన్ని సూచించే సహజ కవచకుండలాలు పోవటం వలన, సాధారణ మానవుడై ఉన్నందువలన); శక్రదత్త 
సాధనంబు= ఇం(ద్రుడిచే ఇవ్వబడిన శక్తి అనే ఆయుధం; లేమిన్‌+చేసియున్‌= లేకపోవటం వలన కూడ; ఇంకన్‌= ఇక; నీకున్‌= 
ఓ అర్జునా! నీకు; గెలువవచ్చున్‌= జయించటానికి సాధ్యమవుతాడు; ఇట్టు+అ= ఈ విధంగానే; ఏకలవ్య, శిశుపాల, 
జరాసంధ+ఆదులన్‌= ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వారలను; నీకున్‌+అ= నీకై; కాన్‌= అగు విధంగా 
(నీ కొరకే అని భావం); ఒక్క+ఒక్క+తెజంగునన్‌= ఒక్కొక్క విధంగా - ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా (ఇట్టా విభిన్న రీతులలో) 
అని భావం; పిలుకుమార్చితిన్‌= సంహరించివేశాను; ఈ+తజిన్‌= ఈ సమయంలో; వారలు= ఆ ఏకలవ్యాదులు; ఉన్నన్‌= 
జీవించి ఉన్నట్లయితే; కౌరవపతి= దుర్యోధనుడు; వారలన్‌= ఆ ఏకలవ్య శిశుపాల జరాసంధాదులను; తెచ్చుకొనున్‌= సహాయంగా 
తెచ్చుకొంటాడు; ఆ+మువ్వురున్‌= ఆ ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు అనే ముగ్గురు కూడ; కూడినన్‌= కలసి ఏకమై 
ఉన్నప్పుడు; ఎవ్వరికిన్‌= ఏ వీరుడికి కూడ; ఓర్వరాక+ఉండున్‌= ఓడించరాకుండా ఉంటుంది (ఆ ముగ్గురేకమైనచో వారిని 
జయించటం ఎవ్వరికి కూడా సాధ్యం కాదు) (మరియు); ఘటోత్కచుండును= భీమనందనుండైన ఘటోత్కచుడు కూడ; కిమ్మీర 
బక హిడింబుల తోడివాండు+అ= కిమ్మీరుడు, బకుడు, హిడింబుడు అనే రాక్షసులకు సరివచ్చువాడే; ధర్మద్వేషంబును= 
వేదోక్తమయిన ధర్మకార్యాలయందు వైరం; రోషంబును= క్రోధం కూడా (ఘటోత్కచుడు రాక్షస జాతీయుడవటంచేత విష్ణువునందు 
రాక్షసజాతి వధ జన్యమగు (క్రోధముండటం సహజమని భావం); కలిమిన్‌+చేసి= ఉండటం వలన; ఒక్కప్పుడు= ఏదో ఒక 
సందర్భంలో; ఒప్పమి= తగి ఉండకపోవటం; వచ్చున్‌= సంభవిస్తుంది; కావునన్‌= కాబట్టి; ఆ+దానవుల+అట్టు+అ= ఆ కిమీ ్యరాది 
రాక్షసులవలెనే; వీని పొలిసి పోకయున్‌= ఈ ఘటోత్కచుడి మరణం కూడ; నాకున్‌= ఓ అర్జునా! నాకు (కృష్ణుడికి); అభిమతంబు= 
ఇష్టం; వీయ= ఈ ఘటోత్కచుడు; రావణు+అట్టివాడు+అగుటన్‌= రావణాసురుడితో సమానమైన వాడు కావటం చేత; ఇపుడు= 
ఇప్పుడు; చావకుండెనేనిన్‌= మరణించకుండా ఉన్నట్లయితే; పదంపడి= తరువాత; నాకున్‌= నాకు అనగా ధర్మవిరోధులను 
హతమార్చి ధర్మసంస్థాపన చేయవలసిన నాకు; చంపవలయున్‌= సంహరించవలసి ఉంటుంది (కాబట్టి); ఇది= ఈ ఘటోత్కచుడు 
మరణించిన సమయం; సంతోషకాలంబు+కాని= సంతోషానికి తగిన సమయమేకాని; శోకసమయంబుకాదు= దుఃఖానికి తగిన 
సమయం కాదు (కావున దుఃఖాన్ని మాని నీవు కర్తవ్యోన్ముఖుడవు కావాలి; మన మొనలు= మన సైన్యాలు; కలంగెన్‌= కలత 
చెందాయి; కురుబలంబు= కౌరవసైన్యం; పైకొనియెడున్‌= మీరిపోతూ ఉన్నది; నీవు= ఓ అర్జునా! నీవు; తెలిసి= యథార్థజ్డానం 
కలవాడవయి; దైన్యశోకాలకు దూరుడవై); ఉత్సాహంబు= యుద్దోత్సాహాన్ని; పాటింపుము= అవలంబించుము; అనియెన్‌= అని 
అన్నాడు; అని= ఇట్టా; చెప్పినన్‌= చెప్పగా; విని= విన్నవాడయి; ధృతరాష్టుండు= ధృతరాష్ట్ర మహారాజు; సంజయు 
దిక్కుమొగంబు+ఐ= సంజయుడికి అభిముఖుడై. 


తాత్సర్యం: అని అర్జునుడు అడుగగానే, కృష్ణుడిట్లా అన్నాడు: 'ఓ అర్జునా! ఇంద్రుడు కర్షుడినుండి కవచ 
కుండలాలను తీసికొని వాటికి బదులుగా ఇచ్చిన ఆ శక్తి అనే ఆయుధం కర్ణుడి దగ్గర ఉన్నంతకాలం, నిన్ను 
(బ్రతికించుకొనటం అసాధ్యం అని భావించేవాడిని. ఈ రోజు శక్తి ఘటోత్కచుడిపై ప్రయోగించటంతో కర్షుడికి 
అది లేకుండా పోవటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకవేళ ఆ శక్తి కర్షుడి దగ్గరే ఉన్నట్లయితే నేను సుదర్శన 
చక్రాన్ని, నీవు గాండీవధనుస్సును ధరించి ఏకమై ఎదిరించినా ఆ కర్షుడు మననిద్దరిని కూడా జయిస్తాడు. కర్షుడంటే 
సామాన్యుడా? దేవతలతో సమానమైనవాడు. ఇంద్రుడు బ్రాహ్మణుడై వచ్చి యాచించగా పుట్టుకతో వచ్చిన 
కవచకుండలాలను తన చర్మం నుండి కోసి ఇవ్వటం చేత, వైకర్తనుడనే పేరు వచ్చింది. మీ తండ్రి ఇంద్రుడు 
నీ కొరకు ఆ కర్గుడినుండి సహజ కవచకుండలాలను వేరు చేయకపోయినట్టయితే ఆ కర్ణుడికి ఎదురుగా నిలువగల 


వారెవ్వరు? ఇక కవచకుండలాలు పోవటంతో సాధారణ మానవుడైనాడు. దివ్యమైన శక్తి అనే ఆయుధం 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 649 


కూడా ఇప్పుడు లేదు కాబట్టి నీ కిక సులభంగా గెలువటానికి వీలవుతుంది. ఇట్లాగే ఓ అర్జునా! నీ కొరకే ఏకలవ్యుడు, 
శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వారిని ఒక్కొక్కడిని ఒక్కొక్క విధంగా హతమార్చాను. ఒకవేళ వారందరూ 
ఈ సమయంలో జీవించి ఉన్నట్లయితే దుర్యోధనుడు వారినందరిని సహాయంగా తెచ్చుకొనేవాడు. ఆ 
ఏకలవ్యాదులు ముగ్గురూ కూడి యుద్దం చేస్తే వారిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఈ ఘటోత్కచుడు కిమ్మీర బక 
హిడింబాసురుల వంటివాడే. ధర్మద్వేషం, (క్రోధం కలిగిఉన్నవాడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఇతడి (ప్రవర్తన 
నాకు సమ్మతం కాకపోవచ్చును. కాబట్టి ఆ కిమ్మీరాదులవలె ఈ ఘటోత్కచుడు కూడా మరణించటం నాకు 
ఇష్టమే. ఈ ఘటోత్కచుడు రావణాసురుడి వంటివాడు కావటంచేత, ఒకవేళ ఈ సమయంలో మరణించకుండా 
ఉంటే, తరువాత నేనే స్వయంగా సంహరించవలసి వస్తుంది. అందువల్ల నా కిది సంతోష సమయం కాని 
దుఃఖసమయం కాదు. మన సైన్యాలు కలతచెందాయి. కారవసైన్యం ఉత్సాహంతో అతిశయిస్తూ ఉన్నది. కావున 
నీవు యధార్గాన్ని తెలుసుకొని ఉత్సాహాన్ని పొందుము అని అర్జునుడికి సమాధానం చెప్పాడు. అని సంజయుడు 
చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయుడివైపు తిరిగి (ఇట్లా అన్నాడు). 


చ. “ఒకనిని జంపి యిట్లు సను నుజ్జ్వల శక్తి నెటింగి కర్టుండే 
టికి నరుమీ(ద దాని నిగిడింపక యిన్ని దినంబు లప్రయో 
జకముగ జేసి. గయ్యము? భుజాబలశాలి నరుండు వడ్డం బో 
రికి మటి యుత్సహింప( గలరే పెజివారలు; సూతనందనా! 240 


ప్రతిపదార్థం: సూతనందనా!= ఓ సంజయా!; ఒకనిని= ఒక వ్యక్తిని; ఇట్టు= ఈ విధంగా; చంపి= సంహరించి; చను= వెళ్ళునట్టి; 
ఉజ్జులశక్తిన్‌= దేదీప్యమైన శక్తి అనే ఆయుధాన్ని; ఎజింగి= తెలిసి; కర్టుండు= కర్గుడు; ఏటికిన్‌= ఏ కారణంచేత; నరుమీందన్‌= 
అర్జునుడిపై; దానిన్‌= ఆ శక్యాయుధాన్ని; నిగిడింపక= ప్రయోగించక; ఇన్ని దినంబులు= ఇన్ని రోజులు; కయ్యము= యుద్దాన్ని; 
అప్రయోజకముగన్‌= 'ప్రయోజనరహితంగా; చేసెన్‌?= చేశాడు?; భుజాబలశాలి= బాహుబలశోభితుడైన; నరుండు= అర్జునుడు; 
పడ్డన్‌= పడిపోతే; పెజవారలు= ఇతరులు అనగా శత్రుపక్షీయులు; మణి= మళ్ళీ; పోరికిన్‌= యుద్దానికి; ఉత్సహింపన్‌+కలరే?= 
ఉత్సాహం చూప జాలుతారా? (అర్జునుడే పడిపోతే ఇక శత్రువులు యుద్దానికే పూనుకొనక ఉండేవారని భావం). 


తాత్పర్యం: 'ఓ సంజయా! కరు డిన్ని దినాలు నిష్రయోజనంగా యుద్దం చేశా డేమి? ఒక మహాయోధుడిని 
మాత్రమే సంహరించి ఇంద్రుడి వద్దకు వెళ్ళిపోతుంది - ఆ అమోఘమైన తన శక్తాయుధం అనే విషయం తనకు 
తెలుసుకదా! అటువంటప్పుడు ఆ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించక ఆలస్యం చేయటానికి కారణ మేమి? 
ఈ శక్యాయుధంతో అర్జునుడినే సంహరించినట్లయితే ఇక పాండవులు యుద్దానికి మళ్ళీ పూనుకొనేవారా? వారిలో 
యుడ్లోత్సాహమే లేకుండా పోయి మనకు జయం సులభంగా అబ్బేది కదా! 


క. పిలిచికొని యైనం బార్జుం । బొలియింప(డ శక్తి; నతండు పోరికి నెవ్వా 
రలు రమ్మన్నను వ్రతమయి । తలకొని చను; గర్జు( దేల తప్పం జేసిన్‌?” 241 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పిలిచికొని+ఐనన్‌= (యుద్దానికి) ఆహ్వానించి అయినా కూడా; పార్టున్‌= అర్జునుడిని; శక్తిన్‌= శక్యాయుధంతో; 

పొలియంప(డు+అ?= సంహరింపలేడా? (సంహరింపవచ్చుగదా అని భావం) - (ఎందుకనగా?); అతండు= ఆ అర్జునుడు; పోరికిన్‌= 

యుదానికి; ఏ+వారలు= ఎవరయినా; రమ్ము+అన్నను= రమ్మన్నప్పటికీ, యురానికి ఆహ్యానించినట్లయితే; వతము+అయి= 
ఠా ఠా ౧ 

నిష్టతో; తలకొని= ప్రయత్నపూర్వకంగా; చనున్‌= వెళ్ళుతాడు; కర్షుండు= కర్ణుడు; ఏల= ఎందుకు; తప్పన్‌ (ఈ అవకాశం) 

తప్పిపోయేటట్టు; చేసెన్‌= చేశాడు? 


తాత్పర్యం: యుద్దానికి ఎవరు ఆహ్వానించినా వెళ్ళటం (వ్రతంగా తలచివెళ్ళేవాడు కదా అర్జునుడు. కాబట్టి అతడిని 
యుద్దానికి ఆహ్వానించిఅయినా శక్తిచేత చంపకూడదా? కర్టుడు ఎందుచేత ఇందుకు భిన్నంగా చేశాడు? 

వ. అని వెండియు. 242 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: అని మరల (ఇట్లా అన్నాడు). 


తే. _'నా తనూజులు దుర్ధుద్దు లీ తెజంగు । నీవు. దల(పవ; యాశక్తి నీరజాక్షుం 
డొడిచికొనియెనె మొటికుచే నున్న తియ్య । పండు వెస నాంచికొనిన నేర్వరియు. బోలె 243 


(ప్రతిపదార్థం: నా తనూజులు= (ఓ సంజయా!) నా కుమారులు దుర్యోధనాదులు; దుర్చుద్దులు= దుష్టమైన బుద్ది గలవారలు; 
(దుష్టచింతనే తప్ప కార్యానుకూలమైన ఆలోచన లేనివారని భావం); ఈ తెజంగు= ఈ విధం (కర్లుడిద్వారా ఆ శక్త్యాయుధాన్ని 
అర్జునుడిపై ప్రయోగింపజేయటం అనే విషయాన్ని); నీవున్‌= ఓ సంజయా! నీవైనా; తలపవు+అ= జ్ఞాపకం చేయలేకపోయావా; 
ఆ శక్తి= ఆ శక్యాయుధాన్ని; నీరజాక్షుండు= కృష్ణుడు; మొజకుచేన్‌+ఉన్న= మూర్చుడి చేతిలో ఉన్న; తియ్యపండు= మధురమైన 
ఫలాన్ని; వెసన్‌= తొందరగా; ఆంచికొనిన= అపహరించుకొని పోయినట్టై; నేర్పరియున్‌+పోలెన్‌= తెలివిగల వాడివలె; ఒడిచికొనియెను+ఎ!= 
అపహరించుకొనిపోయాడు కదా! 


తాత్సర్యం: 'ఓ సంజయా! నా కుమారులు దుర్యోధనాదులకు దుష్టచింతనే తప్ప దూరాలోచన లేదు. పోనీ నీవైనా 
ఈ శక్త్యాయుధాన్ని గూర్చి జ్ఞాపకం చేయలేకపోయావా? ఆ శ్రీకృష్ణుడు ఆ మహాశక్యాయుధాన్ని మూర్భుడిచేతిలో 
ఉన్న తీయని పండును తెలివిగలవాడు అపహరించుకొనిపోయినట్టు అపహరించుకొని పోయాడు. దీని కంతటికి 
కారణ మేమి?” 


వ. అనిన న మృహీపతికి సంజయుం డి ట్లనియె. 244 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్టా ప్రశ్షించగానే; ఆ+మహీపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; సంజయుండు= సంజయుడు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడిట్లా అనగా, సంజయుడతడితో ఇట్టా సమాధానం చెప్పాడు. 


తే. రాత్రు లీపని కర్టుతో రాజు ననుజ । సమితియును నేను దగ జెప్పుదుము నరేంద్ర! 
యతండు లెస్సగ విని 'యెల్లి య క్కిరీటి । సచ్చు( బటుశక్తి నని బాస యిచ్చు మాకు. 245 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 651 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; రాజున్‌= దుర్యోధనరాజు; అనుజసమితియును= దుశ్ళాసనాది సోదరవర్గమూ; 
నేనున్‌= నేను కూడా; కర్గునితోన్‌= కర్గుడితో; ఈ పని= ఈ కార్యాన్ని గూర్చి; రాత్రులు= రాత్రి సమయాలలో; తగన్‌= తగిన 
విధంగా; చెప్తుదుము= చెప్పుతూ ఉంటాము; అత(డు= ఆ కర్టుడు; లెస్సగన్‌= బాగుగా; విని= వినినవాడై; ఎల్లి= రేపు; ఆ+కిరీటి= 
ఆ అర్జునుడు; పటు శక్తిన్‌= సమర్థమైన శక్యాయుధంచేత; చచ్చున్‌= మరణిస్తాడు; అని= అని చెప్పి; మాకున్‌= మా అందరికీ; 
బాస= మాట (ప్రతిజ్ఞ); ఇచ్చున్‌= ఇస్తాడు. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ కుమారుడు దుర్యోధనరాజు, దుశ్ళాసనాదులు, నేను ప్రతిరోజూ రాత్రి 
సమయంలో కర్గుడితో ఈ విషయం చెపుతూనే ఉన్నాము. ఆ కర్షుడు కూడా “ఇదుగో - రేపు తప్పక ఈ 
శక్యాయుధంతో అర్జునుడు వధింపబడుతాడు ఇది నిజం' - అని మాకు మాట కూడా ఇస్తూ ఉంటాడు. 


వ. పమువెండియునాకర్లునితో నిట్లందుము- 'వివ్వచ్చుండు సచ్చినం దక్కటి పాండవులం దొక్కని(బద్మనాభుండు 
[ప్న క [x] ఇ 
పట్టంబు గట్టుం; గావున ననర్భ మూలం బగు నమ్మాధవుండు దెగిన జగతీ రాజ్యంబు మనకు. దక్కు; నింద్ర 
దత్తం బయిన శక్తి నతని సమయించుట గార్యంబు.” 246 


ప్రతిపదార్థం: ఏము= మేము; వెండియున్‌= మళ్ళీ కూడ; ఆ కర్గుతోన్‌= ఆ రాధేయుడితో; ఇట్టు= ఈ విధంగా; అందుము= 
అంటూ ఉంటాము; వివ్వచ్చుండు= అర్జునుడు; చచ్చినన్‌= మరణిస్తే; తక్కటి పాండవులందున్‌= మిగిలిన పాండవులలో; ఒక్కనిన్‌= 
ఏ ఒక్కడినైనా; పద్మనాభుండు= కృష్ణుడు; పట్టంబు కట్టున్‌= రాజ్య పట్టాభిపిక్తుడిని చేస్తాడు; కావునన్‌= కాబట్టి; అనర్జమూలంబు+అగు= 
అనర్జానికి కారణభూతుడైన; ఆ+మాధవుండు= ఆ కృష్ణుడు; తెగినన్‌= హతుడైతే; జగతీరాజ్యంబు= ఈ సార్వభౌమాధికారము; 
మనకున్‌= మనకే; దక్కున్‌= దక్కుతుంది; ఇంద్రదత్తంబు+అయిన శక్తిన్‌= ఇం(ద్రుడిచే ఇవ్వబడిన శక్యాయుధంతో; అతనిన్‌= 
ఆ కృష్ణుడిని, సమయించుట= సంహరించటం; కార్యంబు= చేయదగిన పని. 


తాత్సర్యం: మేమందరం కూడా కర్షుడితో మరల ఇట్టా అంటూ ఉంటాము. “ఓ కర్ణా! ఒకవేళ అర్జునుడు చస్తే 
ఆ కృష్ణుడు ఈ భూమండలాధిపత్యాన్ని మరొక పాండుసుతుడికి పట్టం కట్టుతాడు. అన్ని అనర్జాలకూ మూలం 
ఆ కృష్ణుడే కాబట్టి ఆ కృష్ణుడిపైననే ఈ శక్యాయుధాన్ని ప్రయోగించుము. అతడు పోతే మన కిక ఏ ఆటంకం 
లేకుండా ఈ భూమండలమంతా దక్కుతుంది. కాబట్టి ఇంద్రుడిచ్చిన శక్యాయుధంతో కృష్ణుడినే సంహరించటం 
తగినపని. 


క. అని చెప్పిన య మ్మాటలు । విని 'యెల్ల విధముల కృష్ణవిజయులలో నొ 
క్కనిం బొరిపుచ్చెదం జూడుం' | డనుచు( జనున్‌ సూతసుతు( డహంకారముతోన్‌. 247 


ప్రతిపదార్థం: అని= ఇట్లా; చెప్పిన= చెప్పినటువంటి; ఆ+మాటలు= ఆ మాటలను; సూతసుతు(డు= సూతపు(త్రుడైన కర్గుడు; 
విని= విన్నవాడై; ఎల్లవిధములన్‌= సర్వవిధాలుగా - అనగా నిశ్చయంగా; కృష్ణ విజయులలోన్‌= కృష్ణార్ణునులలో; ఒక్కనిన్‌= ఒక్కడిని; 
పొరిపుచ్చెదన్‌= సంహరిస్తాను; చూడుండు= చూడండి; అనుచున్‌= అంటూ; అహంకారముతోన్‌= గర్వంతో; చనున్‌= వెళ్తాడు. 
తాత్సర్యం: అని చెప్పిన మా మాటలు విని, నిశ్చయంగా కృష్ణార్ణునులలో నొక్కడిని నేను శక్యాయుధంతో 
సంహరించివేస్తాను. చూడండి” అంటూ అహంకారం కనబరుస్తూ వెళ్ళిపోతాడు. 
తే. వినుము వేగిన సంగ్రామమునకు( బోయి । నప్పు డ క్కర్ణునకు మాకు నందటికును 

దో(ప దా బుద్ది వెండియు( దోంచు మగిడి । వచ్చి శిబిరంబు సొర(గ దైవంబు కతన. 248 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) వినండి; వేగినన్‌= తెల్లవారగానే; సం(గ్రామమునకున్‌= యుద్దానికి; 
పోయినప్పుడు= వెళ్ళిన సమయంలో; ఆ కర్షునకున్‌= ఆ కర్గుడికి; మాకున్‌+అందణకును= మా అందరికీ కూడ; ఆ బుద్ది= 
శక్యాయుధ ప్రయోగ విషయక బుద్ది; తోంపదు= స్పురించదు; వెండియున్‌= మళ్ళీ; మగిడి= తిరిగి; వచ్చి= యుద్దం నుండి 
వచ్చి; శిబిరంబు= గుడారాన్ని; చొరంగన్‌= (ప్రవేశించిన వెంటనే; దైవంబుకతనన్‌= దైవయోగం వలన; తోయన్‌= స్ఫురణకు 
వచ్చును. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దైవయోగం వలన, తెలవారగానే యుదానికి వెళ్ళేటప్పుడు ఆ కర్తుడికి 
[ఫొ రా ౧ ఠా లం 

గాని, మాకు గాని శక్యాయుధం ప్రయోగించి కృష్ణార్ణునులలో ఎవరినైనా తుదముట్టించాలి అనే విషయం 

జ్ఞాపకముండేది కాదు. మళ్ళీ యుద్ధం ముగిసి మన గుడారాలకు రాగానే ఆ విషయం జ్ఞాపకం వచ్చేది 3 


వ. దైవంబన వేటొకండు గలదె? కృష్ణుండ; యది యెట్లనిన - నట్లర్ణును బోధించునప్పుడు సాత్యకి శౌరితో 'నా 
సూతసుతుం డీ శక్తి యిన్ని దినంబులు ధనంజయుమీ(ద( బ్రయోగింపమికి( గారణం బేమి? యని యడిగిన 
నతండు. 249 


ప్రతిపదార్థం: దైవంబు+అనన్‌= దైవం అంటే; వేటు+ఒకండు= మరొకటి; కలదె?= ఉన్నదా?; అది= ఆ దైవం; కృష్ణుండు+అ= 
కృష్ణుడే; ఎట్టు+అనినన్‌= ఎట్టా అంటే; అట్టు= ఆ విధంగా; అర్జునున్‌= అర్జునుడికి; బోధించునప్పుడు= ఘటోత్కచవధ జన్యహర్ష 
ac) ౧ ౧ ౧ జ జ 0౫ 
నిమిత్తాదులను చెప్పే సందర్భంలో; సాత్యకి; శౌరితోన్‌= కృష్ణుడితో; ఆ సూతసుతుండు= ఆ సూతపుత్రుడు కర్గుడు; ఈ శక్తి= 
ఈ ఇంద్రదత్తమైన శక్త్యాయుధాన్ని; ఇన్ని దినంబులు= ఇన్ని రోజులు; ధనంజయు మీ(దన్‌= అర్జునుడిపై; ప్రయోగింపమికిన్‌= 
ప్రయోగించకపోవటానికి; కారణంబు= హేతువు; ఏమి+అని= ఏమిటని; అడిగినన్‌= అడుగగానే; అతండు= ఆ కృష్ణుడు. 


తాత్పర్యం: దైవమంటే వేరొకటి లేదు - కృష్ణుడే ఆ దైవం. ఇది స్పష్టం. ఎట్లా అంటే ఘటోత్కచుడు శక్యాయుధంచేత 
హతుడైనప్పుడు కృష్ణుడు నాట్యం చేస్తూ హర్షించాడు. దానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు పార్టుడు. ఆ కారణాన్ని 
అర్జునుడికి వివరించే సందర్భంలో సాత్యకి కృష్ణుడితో “ఈ శక్త్యాయుధాన్ని ఇన్ని రోజుల నుండి అర్జునుడిపై 
కర్ణుడు ప్రయోగించకుండా ఉండటానికి కారణమేమి?” అని అడుగగా కృష్ణుడు (ఇట్టా బదులు పలికాడు). 


తే. _“వానివారెల్ల నీపని వాని కెపుడు(। గఅపుదురు; వాండు€ బూన్మిమైం గడంగి వచ్చు; 
దాంకుదల నేను వారలందటును మటిచు । నట్లు సేయుదు నరునకునై కుమార!” 250 


ప్రతిపదార్థం: కుమార!= ఓ సాత్యకీ!; వానివారు+ఎల్లన్‌= ఆ కర్ణ పక్షీయులందరు; ఈ పని= ఈ శక్యాయుధాన్ని ప్రయోగించే 
పనిని; వానికిన్‌= ఆ కర్గుడికి; ఎపుడున్‌= ఎల్లప్పుడు; కజణపుదురు= మాటిమాటికి చెప్పుతూ ఉంటారు; వాండున్‌= ఆ కరుడు 
కూడ; పూన్కిమై= పూనికతో - పట్టుదలతో; కడంి= సంసిద్దుడై; వచ్చున్‌= వస్తాడు (కాని); నేను= (కృష్ణుడు); నరునకున్‌+ఐ= 
అర్జునుడి నిమిత్తం; వారలు+అందణును= వారందరు కూడ; తా(కుదలన్‌= యుద్దం (ప్రారంభించే సమయంలో; మటణచునట్టు= 
(ఆ విషయం) మరచిపోయేటట్లు; చేయుదున్‌= చేస్తాను. 


తాత్పర్యం: 'ఓ సాత్యకీ! ఆ కర్గుడికి శక్యాయుధంతో అర్జునుడిని హతమార్చాలనే విషయం ఆ కర్టుడివైపు వారందరు 
(దుర్యోధనాదులందరూ) ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. ఆ కర్టుడు కూడా గట్టి పట్టుదలతో సిద్ధమయ్యే యుద్దానికి 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 653 


వస్తాడు. కాని, యుద్దం సమయంలో నేనే అర్జునుడి క్షేమం కోరి వాడు, అతడి వారందరూ కూడా ఆ విషయం 
మరచే విధంగా చేస్తూ ఉంటాను.” 


వ. అని పలికి ధృష్టద్యుమ్నాదులం బేర్కొని యాతనిం గలిపికొని సాత్యకి నుద్దేశించి. 251 


ప్రతిపదార్థం: అని= ఇట్లా; పలికి= చెప్పి; ధృష్టద్యుమ్న+ఆదులన్‌= ధృష్టద్యుమ్నుడు మొదలైన వారిని; పేర్కొని= పే ప్లపెట్టి 
చూపించి; ఆతనిన్‌= ఆ సాత్యకిని; కలిపికొని= కూడగట్టుకొని; సాత్యకిన్‌= సాత్యకిని; ఉద్దేశించి= సంబోధించి. 
తాత్సర్యం: అని చెప్పి ధృష్టద్యుమ్నుడు మొదలగువారిని పేరుపేరున పేర్కొని, సాత్యకిని కూడా చేర్చి, సాత్యకితో 
(ఇట్టా అన్నాడు. 


క “మీరును బ్రాణములు ద్రిలో । కీ రాజ్యము నాదు బుద్దికిం బార్జుక్రియం 
గూరిమికిం బాత్రంబులె । యీ రేయి గదా! సుఖించి యే నిద్రింతున్‌. 252 


ప్రతిపదార్థం: (ఓ సాత్యకీ!) మీరును= ధృష్టద్యుమ్నుడు మొదలైన మీరందరు; ప్రాణములు= నా ప్రాణాలు; త్రిలోకీ రాజ్యము= 
ఈ ముల్లోకాల రాజ్యమైనా; నాదు బుద్ధికిన్‌= నా బుద్దికి (నా అభిప్రాయం (ప్రకారం); పార్టు క్రియన్‌= అర్జునుడివలె; కూరిమికిన్‌= 
(ప్రేమకు; పాత్రంబులు+ఎ?= అర్హములు జౌతాయా? (కావని భావం. ఈ లోకంలో నాకు మరేది పార్టుడి కంటె (ప్రేమపాత్రం 
కాదని భావం) మహాభారతం సంస్కృతమూలంలో ఇట్లా ఉన్నది. 


శ్లో! న పితా న చ మే మాతా న యూయం భ్రాతరస్తథా! న చ ప్రాణా స్తథా రక్ష్యా యథా బీభత్సురాహవే॥ (త్రైలోక్య 
రాజ్యాద్‌ యత్‌ కించిద్‌ భవే దన్యత్‌ సుదుర్లభమ్‌ । నేచ్చేయం సాత్వతాహం తద్‌ వినా పార్థం ధనంజయమ్‌ ॥ (సం. భార. 
ద్రోణ. 182 అధ్యా 43, 44 9) కాబట్టి; ఈ రేయి+కదా= ఈ రా(త్రే కాదా; సుఖించి= సుఖంగా; ఏన్‌= నేను; నిద్రింతున్‌!= 
ని(ద్రిన్తాను! 


తాత్పర్యం: 'ఓ సాత్యకీ! మీరేకాని నా ప్రాణాలేకాని ఈ మూడు లోకాల రాజ్యమే కాని పార్టునివలె నా (ప్రేమకు 
పాత్రుడా? ఈనాడు అర్జునుడిని రక్షించుకొన్నాను. ఈ రాత్రే గదా సుఖంగా నిద్రిస్తాను.” 


వ. అని చెప్పె నట్లు గావున మనకు బశ్చాత్తాపంబు వలవ దనుటయు ధృతరాప్తుండు “మీరు దైవోపహతుల; 
రమ్మహాశక్తి దృణీభూతుం డగు ఘటోత్మచునకు(గా వమ్మయ్యె; నింక మీవా రెవ్వరు నెప్పరుసున బ్రదికెదరు? 
చేయునది లే; దటమీంది వృత్తాంతంబు సెప్పు' మనవుడు నజ్జనపతికి సంజయుం డిట్లనియె. 253 


ప్రతిపదార్దం: అని= ఇట్టా; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు+కావునన్‌= అట్టా కాబట్టి; మనకున్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! 
మనకందరికి; పశ్చాత్తాపంబు= పశ్చాత్తాపం; వలవదు= కూడదు; అనుటయున్‌= ఇట్టా పలుకగానే; ధృతరా(్ట్రుండు; మీరు= 
మీరందరు; దైవ+ఉపహతులరు= దైవంచేత కొట్టబడినవారలు (దురదృష్టవంతులని భావం); ఆ+మహాశక్తి= అట్టి గొప్ప 
ఇంద్రదత్తమైన శక్త్యాయుధం; తృణీభూతుండు+అగు= గడ్డిపోచ అయిన ఘటోత్కచునకు(గాన్‌= ఘటోత్కచుడికయి; 
వమ్ము+అయ్యెన్‌= వ్యర్థమయింది; ఇంకన్‌= మరియు; మీవారు+ఎవ్వరున్‌= ఓ సంజయా! మీవా రెవ్వరైనా (తనవారైన 
దుర్యోధనాదులని భావం), సంజయుడు దుర్యోధనాదులను తన వారినిగా అభిమానిస్తున్నాడనే భావంతో “మీవారు” అనే 
ధృతరాష్ట్రుడి ప్రయోగంలోని స్వారస్యం; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; (బ్రదికెదరు?= (బ్రదుకుతారు?; చేయునది= 
చేయవలసింది (ఏదికూడ); లేదు= లేనేలేదు (చేయవలసిన (ప్రతీకారం ఏది కూడా లేదు); అటమీంది వృత్తాంతంబు= అటు 
పిమ్మట జరిగిన వృత్తాంతం; చెప్పుము= వినిపించుము; అనవుడున్‌= అనగానే; ఆ+జనపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; 
సంజయుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. (చెప్పసాగాడు). 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని చెప్పాడు. కాబట్టి మనం పశ్చాత్తాపపడవలసిన పని లేదు - అనగానే ధృతరాష్ట్ర మహారాజు 
“సంజయా! మీరు దురదృష్టవంతులు; అంత గొప్ప శక్త్యాయుధం - ఓ గడ్డిపోచలాంటి ఆ ఘటోత్కచుడి కొరకు 
- అతడిపై ప్రయోగించటంతో వ్యర్థమయిపోయింది. ఇంక మీ (మన) వా రెట్టు బ్రతుకుతారో? అయినా 
చేయగలిగిందిలేదు. తరువాత జరిగిన వృత్తాంతం ఏమిటో చెప్పుము” అని అడుగగానే సంజయుడు ధృతరాష్ట్రుడితో 
ఇట్లా చెప్పసాగాడు. 
తే. భీమనందను చావున. బ్రేముడించి | ధర్మ్శతనయుండు బాష్పాంబుధార లడర 

మేను డిల్లంబుగా.. దేరిమీ6ద వివశు(। డగుచు. జదికిలం బడుటయు నచ్యుతుండు. 254 


ప్రతిపదార్థం: ధర్మతనయుండు= ధర్మరాజు; భీమనందను చావునన్‌= భీమసేనుని కుమారుడైన ఘటోత్కచుని మృతివలన; 
'ప్రేముడించి= శోకించి; బాష్బాంబుధారలు= కన్నీటి ధారలు; అడరన్‌= అతిశయించగా; మేను= శరీరం; డిల్లంబుగాన్‌= 
సత్తహీనము కాగా (క్రుంగిపోగా); తేరిమీందన్‌= రథంపై; వివశుండు+అగుచున్‌= పరాధీనుడవుతూ; చతికిలన్‌+పడుటయున్‌= 
కూలబడగా; అచ్యుతుండు= కృష్ణుడు. 

తాత్సర్యం: ధర్మరాజు, ఘటోత్కచుడి మరణంతో మిక్కిలి దుఃఖా(క్రాంతుడై కన్నీటి ధారలు పొరలిపోగా, శరీరంలో 
సత్యం నశించి, వివశత్వంతో రథంమీదనే కూలబడి పోగా - అప్పుడు కృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. రయంబునం జని కరంబులం బొదివి యాతని నాలోకించి. 255 


ప్రతిపదార్థం: రయంబునన్‌= వేగంగా; చని= వెళ్ళి; కరంబులన్‌= చేతులతో; పొదివి= పట్టుకొని; అతనిన్‌= ఆ ధర్మరాజును; 
ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: త్వరత్వరగావెళ్ళి అతడిని చేతులతో పట్టుకొని అతడితో (ఇట్టా అన్నాడు). 


క.  “ప్రకృతిజనునట్టు లిమ్మెయి । వికృతిం బొందంగ. దగునె? విను! మిట్లయినం 
జకితం బగు నీ సైన్యము | సకలము; లె, మ్ముత్సహింపు సమరంబునకున్‌. 256 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) (ప్రకృతి జనునట్టులు= (ప్రాకృత జనుడు అనగా మూర్భుడు - అతడి వలె; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; వికృతిన్‌= వికారాన్ని అనగా దుఃఖాన్ని; (హర్షశోకాదులను వికారాలంటారు); పొందంగన్‌+తగునె?= పొందటం 
తగుతుందా?; వినుము= సావధానంగా వినండి; ఇట్టు+అయినన్‌= ఈ విధంగా అయితే (నీవే ఇట్టా దుఃఖిస్తే; నీ సైన్యము 
సకలము= నీ సైన్యమంతా; చకితంబు+అగు= భయ(్రాంతం అవుతుంది (కావున); లెమ్ము= ధైర్యంతో లే; సమరంబునకున్‌= 
యుద్దానికి; ఉత్సహింపు(ము)= ఉత్సాహం చూపుము. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీవే ఇట్లా అజ్ఞానివలె దుఃఖానికి లోనయితే, ఇక నీ సైన్యమంతా భయ(భ్రాంతమయిపోతుంది. 
కాబట్టి ధైర్యంతో యుద్దానికి ఉత్సాహం చూపుము. 


వ. నీవు వహించు గురుభారంబు దలంపక యింత యలంత నొందిన జయంబు సేకుటునే? యనిన నతండు 
కన్నీరు కరతలంబున నొత్తికొని మెత్తని మాటల ఘటోత్కచుని గుణముల గణుతించి కామ్యకవనంబునను 
గంధమాదన యాత్రను దమకుం జేసిన సాహాయ్యం బుగ్గడించె; 'వా(డు నాకు భక్తుం; డేనును సహదేవుకంటెను 
వానికిం గూర్చు; నట్టి; పట్టి లేకున్న నాకు శోకంబు గాకుండునే?'యని, తత్రతివీరునిదెసకు నెలసిన 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 655 


యంతరంగంబు రోషాక్రాంతం బగుటయు 'నిక్కునూరు నిట్లు సేసిన యీ దుర్జాతుండ కాండె? మున్ను 
నభిమన్యవిల్లు నటికి చికుపటిచి యబ్బాలునిం బలువురచేత( జంపించె; నప్పుడు దవ్వుల నున్న సైంధవుని 
సవ్యసాచి సమయించె; నది దానికి మాటుగా; దీరెండు క్రూరకర్మంబులకు( గర్జుని( గడికండలు సేయక 
శాంతింబొంద నేర్తునే?” యని బిగువుటెలుంగునం బలికి దిగ్గన లేచి “యా ద్రోహికి నిన్నయు నేండును 
దోడ్పడిన ద్రోణుం దెగటార్పవలయు; నప్పనికి. బావని వోవు; నే సూతసూనుం డున్నెడకుం బోయెద' నని 
శంఖం బొత్తి చాపంబు పుచ్చికొని రథంబు నడప సూతు నియమించి చనుచుండె; నప్పు డచ్యుతుండు 
దమతేరిపైకి వచ్చి వివ్వచ్చు వీక్షించి. 257 


ప్రతిపదార్థం: నీవు= (ఓ ధర్మరాజా!); నీవు; వహించు= మోయునట్టి; గురుభారంబు= గొప్పుభారాన్ని గూర్చి; తలంపక= 
విచారించక; ఇంత+అలంతన్‌= ఇంతటి శోకాన్ని, ఒందినన్‌= పొందినట్లయితే; జయము= యుద్దంలో జయం; చేకుణునె?= 
లభిస్తుందా?; అనినన్‌= అనగా; అతండు= ఆ ధర్మరాజు; కన్నీరు= కన్నీళ్ళను; కరతలంబునన్‌= అరచేతితో; ఒత్తికొని= 
తుడుచుకొని; మెత్తని మాటలన్‌= తియ్యని పలుకులతో; ఘటోత్కచు గుణంబులు= ఘటోత్కచుడి గుణాలను; గణుతించి= 
కొనియాడి; కామ్యకవనంబునన్‌= కామ్యకం అనే పేరుగల వనంలో; గంధమాదన యా(త్రను= గంధమాదన పర్వతానికి వెళ్ళేటప్పుడు 
కూడ; తమకున్‌= పాండవులమైన తమకు; చేసిన= చేసినట్టి; సాహాయ్యంబు= ఉపకారాన్ని; ఉగ్గడించెన్‌= పేర్కొన్నాడు; వాండు= 
ఆ ఘటోత్కచుడు; నాకున్‌ భక్తుండు= నాయందు గౌరవపూర్వకమైన (ప్రేమ కలవాడు; ఏనును= నేను కూడ; సహదేవుకంటెను= 
నా చిన్న తమ్ముడు సహదేవుడి కంటె కూడ (అధికంగా); వానికిన్‌= ఆ ఘటోత్కచుడి విషయంలో; కూర్తున్‌= పాటుపడతాను; 
అట్టి పట్టి= అటువంటి కుమారుడు; లేకున్నన్‌= లేకుండా పోగా; నాకు; శోకంబు= దుఃఖం; కాక+ఉండునే?= కలుగకపోతుందా?; 
అని= ఇట్టా పలికి; తత్రతివీరుని దెసకున్‌= ఆ ఘటోత్కచుడిని సంహరించిన ప్రతివీరుడు కర్షుడు - అతడివైపు; ఎలసిన= 
మళ్ళినటువంటి; అంతరంగంబు= మనస్సు; రోష+ఆక్రాంతంబు+అగుటయున్‌= కోపంతో ఆ(క్రమించినది కాగానే; ఈ+కుమారున్‌= 
ఈ ఘటోత్కచుడిని; ఇట్టు= ఈ విధంగా; చేసిన= చేసినటువంటి (అనగా సంహరించిన); ఈ దుర్జాతుండు+అ కాదె= ఈ 
దుష్టుడు కర్లుడే కదా!; మున్ను= పూర్వం; అభిమన్యుని విల్లు= అభిమన్యుడి ధనువును; నజికి= ఖండించి; చిక్కుపజిచి= కష్టాల 
పాలు చేసి; ఆ+బాలునిన్‌= ఆ అభిమన్యుడిని; పలువురచేతన్‌= అనేకులచేత; చంపించెన్‌= సంహరింపజేశాడు; అప్పుడు= ఆ 
సమయంలో; దవ్వులన్‌+ఉన్న= దూరంలో ఉన్నటువంటి; సైంధవునిన్‌= సైంధవుడిని; సవ్యసాచి= అర్జునుడు; సమయించెన్‌= 
సంహరించాడు (సైంధవుడు అభిమన్యువధ సమయంలో దూరంగానే ఉండిపోవటంచేత ప్రత్యక్షంగా కారణంకాదు - ముఖ్యకారణం 
మాత్రం కర్గుడే. (ద్రోణాచార్యుడు కూడా.) చూడండి. సంస్కృతమూలము - శ్లో, యత్ర వధ్యో భవేద్‌ ద్రోణః సూతపుత్రశ్ళ 
సానుగః । తత్రా వధీ న్మహా బాహుః సైంధవం దూరవాసినమ్‌ ॥ (ద్రోణ. 183 / 49); అది= ఆ సైంధవ వధ; దానికిన్‌= 
ఆ అభిమన్యుడి వధకు; మాణు= ప్రతీకారం; కాదు= కాదు; ఈ రెండు క్రూరకర్మంబులకున్‌= అభిమన్యు వధ, ఘటోత్కచ 
వధ - అనే ఈ రెండు నిర్హయ కృత్యాలకు; కర్లునిన్‌= కర్షుడిని; కడికండలు= తునుకలుతునుకలుగా; చేయక= చేయకుండా; 
శాంతిని= కోపోపశాంతిని; పొందనేర్తునే?= పొందజాలుతానా?; అని= ఇట్లా; బిగువు+ఎలుంగునన్‌= పెద్ద కంఠంతో- బిగ్గరగా; 
పలికి; దిగ్గనన్‌= తటాలున; లేచి= నిలిచి; ఆ ద్రోహికిన్‌= ద్రోహం చేసిన ఆ కర్గుడికి; నిన్నయున్‌= వెనుకటి రోజు; నేడును= 
ఈ రోజు కూడ; తోడ్పడిన (ద్రోణున్‌= సహాయం చేసిన, ద్రోణాచార్యుడిని; తెగటార్చ వలయున్‌= సంహరించవలె; ఆ+పనికిన్‌= 
ఆ కార్యానికి; పావని= పవననందనుడు - భీముడు; పోవున్‌= పోతాడు; నేన్‌= నేను; సూతసూనుండు= కర్గుడు; ఉన్న+ఎడకున్‌= 
ఉన్నటువంటి దిక్కునకు; పోయెదన్‌= పోతాను; అని= అని చెప్పి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తి= పూరించి; చాపంబు= ధనుస్సును; 
పుచ్చికొని= తీసికొని; రథంబు= రథాన్ని; నడపన్‌= తోలటానికి; సూతున్‌= సారథిని; నియమించి= ఆజ్ఞాపించి; చనుచుండెన్‌= 
వెళ్ళుతూ ఉన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు= కృష్ణుడు; తమ తేరిపైకిన్‌= తమ రథంపైకి; వచ్చి= వచ్చినవాడై; 
వివ్వచ్చున్‌= అర్జునుడిని వీక్షించి= చూచి. 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నీవు ఎంతపెద్ద భారం వహిస్తున్నావో ఆలోచించుకోకుండా, ఇంత దుఃఖానికి విజయ 
మెట్టా చేకూరుతుంది?” అనే కృష్ణుడి పలుకులను విని, ధర్మరాజు కన్నీళ్ళను చేతితో తుడుచుకొని, మెల్లగా 
ఘటోత్కచుడి గుణగణాలను (ప్రశంసించి, కామ్యకవనంలో, గంధమాదన పర్వతానికి వెళ్ళే సందర్భంలోను - 
అతడు చేసిన సాయాన్ని చెప్పాడు. వాడు నాకు భక్తుడు. నేను కూడా అతడిని సహదేవుడి కంటె ఎక్కువగా 
(ప్రేమిస్తాను. అట్టి కుమారుడు లేకుంటే నాకు శోకం లేకుండా ఉంటుందా? అని అంటూ ఉండగా ఆ ధర్మరాజు 
మనస్సు ఆ ఘటోత్కచుడిని సంహారం చేసిన కర్షుడివైపు మరలి కోపంతో ఈ దుర్మార్లుడే కదా - “ఇంతకుముందు 
కూడా అభిమన్యుడి విల్లు ఖండించి, పలువురి చేత సంహరింపజేశాడు. దానికి ప్రతీకారంగా మన అర్జునుడు 
దూరంగా ఉన్న సైంధవుడిని సంహరించాడు. అది దానికి తగిన ప్రతీకారంకాదు. ఈనాడు ఘటోత్కచుడిని, 
ఆనాడు అభిమన్యుడిని సంహరించి రెండు (క్రూరకర్మలకు కారకుడైన ఈ కర్ణుడిని ముక్కలుముక్కలు చేయకపోతే 
నాకు మనశ్శాంతి ఎట్టా చేకూరుతుంది?” అని బిగ్గరగా అరిచి, తటాలున లేచి, “ఈ ద్రోహి కర్టుడికి నిన్న నేడు 
సహాయం చేసినవాడు (ద్రోణుడు. అతడిని సంహరించటానికి భీముడు వెళ్తాడు. నేను కర్గుడివైపు వెళ్తాను” అని 
చెప్పి, శంఖనాదం చేసి, విల్లును తీసికొని రథాన్ని నడుపుమని సారథిని ఆదేశించి కర్గుడివైపు యుద్దానికి 
వెళ్ళుతూఉండగా, అప్పుడు కృష్ణుడు తన రథంపైకి వచ్చి అర్జునుడిని చూచి (ఇట్లా అన్నాడు). 


విశేషం: ధర్మరాజు స్మరించిన, ఘటోత్కచుడు చేసిన మహోపకారాలు సంస్కృతమూలంలో ఇట్లా పేర్కొనబడినవి. 


శో అస్మాకం హి ననస్థానాం హైడింబేన నుహాత్మనా | 
బాలేనాపి సతా తేన కృతం సాహ్యం జనార్దన | 
అస్ర్రహేతోర్గతం జ్ఞాత్వా సాండనం శ్వేతవాహనమ్‌। 
అసౌ కృష్ణ! మహేష్వాసః కామ్యకే నమూముపస్టితః ॥ 
ఉషితశ్చ సహాస్మాభిర్యావన్నాసీద్‌ ధనంజయః ॥ 
గంధమాదన యాత్రాయాం దుర్లేభ్యశ్చ స్మ తారితాః । 
సాంచలీ చ పరిశ్రాంతా పృష్టేనోఢా మహాత్మనా ॥ 
ఆరంభా చ్చైన యుద్దానాం యదేష కృతవాన్‌ ప్రభో! 
మదర్భే దుష్కరం కర్మ కృతం తేన నుహాహనే ॥ 


(ద్రోణ - 183/28-32) అంటే కామ్యకవనంలో ఉండేటప్పుడు అర్జునుడు అ స్త్ర ప్రాప్తికై వెళ్ళిన సమయాన ఈ ఘటోత్కచుడు 
వచ్చి వారికి తోడుగా ఉండటం, గంధమాదన పర్వతానికి వెళ్ళేటప్పుడు ద్రౌపదిని తన పృష్టంపై ఎక్కించుకొని తీసికొని వెళ్ళటం 
- కేవలం [ద్రౌపదినేకాదు తన అనుచర వర్గంతో వారినందరిని కూడా దుర్గమ ప్రాంతాలకు మోసికొని వెళ్ళటం - వారికై ఆరంభం 
నుండి యుద్దం చేయటం - ఇవన్నీ తిక్కన రచనలో సంక్షేపించబడ్డాయి. 


క, _“తనచేతన సూతసుతుం । దునుముదుం గా కనుచు నలుకతోడ రయమునం 
జనియెడు ధర్మసుతుం డీ । తని నూరక చూచుచునికి దగునే మనకున్‌?' 258 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 657 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; తన చేతన్‌+అ= తన చేతనే - స్వయంగానే; సూతసుతున్‌= కర్ణుడిని; 
తునుముదు+కాక= సంహరిస్తాను సుమా!; అనుచున్‌= అంటూ; అలుక తోడన్‌= కోపంతో; రయమునన్‌= వేగంతో; చనియెడున్‌= 
వెళ్ళుతూ ఉన్నాడు (కావున); మనకున్‌= (ఓ అర్జునా!) మనకు; ఈతనిన్‌= ఈ ధర్మరాజును; ఊరక= ఉదాసీనంగా; 
చూచుచునికిన్‌= చూస్తూ ఉండటం; తగునే?= తగుతుందా? 


తాత్సర్యం: ధర్మరాజు స్వయంగా కర్టుడిని సంహరిస్తానని కోపంతో వేగంగా వెళ్ళుతూ ఉన్నాడు. ఈతడిని 
అనుసరించక ఊరకే చూస్తూ ఉండటం మనకు తగిన పనేనా?” 


ఆ. అని రథంబు పెలుచ( జన నిచ్చె; నట్లు క్రో । ధాంధవృత్తి నరుగు నవ్విభునకు 
సమ్ముఖంబు గాగ సత్యవతీసుతు€ । డరుగుదెంచి కరుణ నాదరించి. 259 


ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; రథంబు= రథాన్ని; పెలుచన్‌= వేగంగా; చనన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; అట్టు= ఆ విధంగా; 
(క్రోధ+అంధ వృత్తిన్‌= (క్రోధంతో ముందుచూపులేని (ప్రవృత్తితో; అరుగు+ఆ+విభునకున్‌= వెళ్ళుతూ ఉన్న ఆ ధర్మరాజునకు; 
సమ్ముఖంబు+కాంగన్‌= ఎదురుగా; సత్యవతీ సుతుండు= వ్యాసమహర్షి కరుణన్‌= దయతో; అరుగుదెంచి= వచ్చి; ఆదరించి= 
సంభావించి. 


తాత్సర్యం: అని రథాన్ని వేగంగా ధర్మరాజురథాన్ని అనుసరిస్తూ పోనిచ్చాడు. ఆ విధంగా క్రోధంచేత 
ముందుచూపులేక ఆవేశంతో వెళ్ళుతున్న ఆ ధర్మరాజునకు ఎదురుగా వ్యాసమహర్షి వచ్చి, అతడిని ఆదరించి. 
(తరువాతి గద్యంతో అన్వయం). 


వ. అతండు ప్రణతుం డైన దీవించి యి ట్లనియె. 260 


ప్రతిపదార్థం: అతండు= ఆ ధర్మరాజు; ప్రణతుండు+ఐనన్‌= నమస్కరించగా; దీవించి= ఆశీర్వదించి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ధర్మరాజు నమస్కారం చేయగా ఆశీర్వదించి, వ్యాసమహర్షి అతడితో ఇట్టా అన్నాడు: 


సీ, “అనిమిషనాథు( డిచ్చిన శక్తి యర్జును । సమయింపం గర్జుండు సంగ్రహించె; 
నది యున్న దాన నయ్యాపద వాటిల్లె | నేని నయ్యలంత సహింప వశమె? 
యీ ఘటోత్మచునకు నింతియ కాలమై । యా నెపంబున( దెగటాటి6 జూవె! 
యిట్లు మే లిది దైవ మిచ్చిన దురిత ని । స్తారంబు నీ; కింత దలంచి నీవు 


ఆ. సంభ్రమంబు దక్కి సైన్యంబు దోడ్పడ | మనుజపతుల( దమ్ములను సుహృజ్జ 
నములఈ. గూర్దికొని రణంబు సేయుము కురు । ప్రతతి తోడ నీదు బలము మెజియ. 261 


ప్రతిపదార్థం: (ఓ ధర్మరాజా!) అనిమిషనాథుండు= దేవేంద్రుడు; ఇచ్చిన శక్తి= ఇచ్చినట్టి శక్తి అనే ఆయుధాన్ని; అర్జునున్‌= 
అర్జునుడిని; సమయింపన్‌= సంహరించటానికయి; కర్షుండు; సం(గ్రహించెన్‌= సంపాదించి పెట్టుకొన్నాడు; అది= ఆ శక్యాయుధం; 
ఉన్నన్‌= ఆ కర్టుడి దగ్గరనే ఉన్నట్టయితే; దానన్‌= ఆ శక్త్యాయుధంతో; ఆ+ఆపద= ఆ కర్గుడు తలపెట్టిన అర్జున సంహార 
ac) Wx ళా ac) ల జ 
రూపమైన ఆపద; పాటిల్లెన్‌+ఏనిన్‌= సంభవించినట్టయితే; ఆ+అలంత= ఆ శోకం; సహింప వశమే?= (నీకు) ఓర్చుకొన 
వీలవుతుందా? (కాబట్టి ఈ ఘటోత్కచుడి మృతికి నీవు అంతగా చింతించవలసిన పనిలేదని భావం) - ఎందుకనగా?; ఈ 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఘటోత్కచునకున్‌= ఘటోత్కచుడికి; ఇంతియ= ఈ మాత్రమే; కాలము+ఐ= జీవితావధియై; ఆ నెపంబునన్‌= ఆ శక్యాయుధం 
అనే కారణంతో; తెగటాటెన్‌+*చూవె!= మరణించాడు సుమా]; ఇట్టు= ఈ విధంగా; ఇది= ఈ ఘటోత్కచ మృతి; మేలు= 
హితమైనది (మరియు); నీకున్‌= (ఓ ధర్మరాజా!) నీకు; దైవము= అదృష్టం; ఇచ్చిన= ఇచ్చినటువంటి; దురితనిస్తారంబు= 
పాపమూలక కష్టాలను నివర్తింపజేసినట్టిది (కాబట్టి); నీవు= నీవు; ఇంత= ఇదంతా; తలంచి= మనస్సులో భావించి; సంభ్రమంబు= 
ఆవేగాన్ని; తక్కి= విడిచి; సైన్యంబు= సేన; తోడ్పడన్‌= తోడుకాగా; మనుజపతులన్‌= రాజులను; తమ్ములను= భీమాది 
సోదరులను; సుహృద్‌+జనములన్‌= మి(త్రవర్గాన్ని; కూర్చుకొని= సమాయత్తం చేసికొని; కురుప్రతతితోడన్‌= కురు (సైన్య) 
సమూహంతో; నీదు బలము= నీ బలం; మెజయన్‌= ప్రకాశించే విధంగా; రణంబు= యుద్దాన్ని; చేయుము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆ కర్షుడు అర్జున వధార్థమే ఆ దేవేంద్రు డిచ్చిన శక్యాయుధాన్ని సంగ్రహించి ఉంచాడు. 
(అనగా దాచి ఉంచాడు). ఆ శక్తి అట్లాగే కర్షుడి చెంత ఉండి, ఒకవేళ అది అర్జునుడిపై ప్రయోగించబడితే ఆ 
సంభవించే ఆపదకు నీవు తట్టుకొని ఉండేవాడివా? ఈ ఘటోత్కచుడికి కాలం చెల్లి ఆ శక్యాయుధం కారణంగా 
మృతి చెందాడు. ఒక విధంగా ఇది మేలే. దైవం నీకు పెద్ద దుఃఖం రాకుండా కాపాడింది. ఈ విషయాన్ని గమనించి, 
నీ వింక కోపావేశం వదలుకొమ్ము. సైన్యం సహాయపడగా, ఈ రాజులను, నీ సోదరులను, మి(త్రవర్గాన్ని, కలుపుకొని 
ఉత్సాహం, ధైర్యం అతిశయించే విధంగా ఈ కౌరవసైన్యంతో యుద్ధం కొనసాగించుము. 


క _ కలక యుడిపి చిత్తము ని । ర్మల ధర్మోదాత్తముగ నమర్ది నెగడు; మె 
వ్వలన గలుగు ధర్మం బ । వ్వలనికి జయ మంగళము లవశ్యము. గలుగున్‌.’ 262 


ప్రతిపదార్థం: కలంక= శోకాన్ని; ఉడిపి= విడిచి; చిత్తము= మనస్సును; నిర్మల= పవిత్రమైన; ధర్మ= ధర్మంచేత; ఉదాత్తముగన్‌= 
గొప్పుదానినిగా; అమర్చి= చేసి; నెగడుము= అభివృద్దిని పొందుము; ఏ+వలనన్‌= ఏ పక్షాన; ధర్మంబు= ధర్మం; కలుగున్‌= 
ఉంటుందో; ఆ+వలనికిన్‌= ఆ వైపునకు; జయమంగళములు= జయం, శుభం అనేవి; అవశ్యమున్‌= తప్పక; కలుగున్‌= 


కలుగుతాయి. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఇక శోకాన్ని త్యజించి, నీ మనస్సును గొప్పగా ధర్మంవైపు స్థిరంగా నిలుపుము; అభివృద్దిని 
పొందుము. ధర్మం ఏ వైపున ఉంటే ఆ వైపుననే జయం, శుభం తప్పక కలుగుతాయి. 
వ. అని హితోపదేశంబు సేసి. 263 
ప్రతిపదార్థం: అని= ఇట్లా; హిత+ఉపదేశంబు+చేసి= మేలైన మంచి మాటల నుపదేశించి. 
తాత్సర్యం: అని, హితాన్ని ఉపదేశించి. 
క “విను మేనగు దివసంబున । నిను బొందు ననూనమేదినీ రాజ్యశ్రీ 
యనుమాన మేమియును లే । దని గ్రక్కున నమ్మునీంద్రు( డరిగె నరేంద్రా!” 264 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వినుము= (ఓ ధర్మరాజా!) వినుము; ఏను+అగు దివసంబునన్‌= (నేటికి) 
అయిదవ రోజున; అనూన మేదినీ రాజ్యశ్రీ= (ఈ) పరిపూర్ణమైన పృథ్వీరాజ్యసంపద; నినున్‌= నిన్ను; పొందున్‌= పొందుతుంది; 
అనుమానము+ఏమియును= ఏ విధమైన సంశయం; లేదు= లేదు; అని= అని చెప్పి; ఆ+ముని+ఇంద్రుండు= వ్యాసముని శ్రేష్టుడు; 
గ్రక్కునన్‌= తొందరగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 659 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! సావధానంగా వినుము. నేటికి అయిదవ రోజున ఈ అఖండ భూమండల రాజ్యలక్ష్మి 
నిన్ను పొందుతుంది. దీనిలో ఏ మాత్రం సంశయం లేదు”. అని చెప్పి - ఓ ధృతరాష్ట్ర మహారాజా! వ్యాసమునీంద్రుడు 
వెంటనే వెళ్ళిపోయాడు. 


వ. ఇ ట్లమ్మహాముని సనుటయు, సావధానుండై పాండవాగ్రజుండు ధృష్టద్యుమ్నుం గనుంగొని “గురుని 
పురోభాగంబున. గౌరవసేన భీమసేనుండు దాతకి తెరల్లుచున్నవా(డు; నీ వక్కుంభసంభవు సంరంభంబు 
మాన్సుము; తద్వినాశం బాచరించుటకయి యనలంబున జనియించిన వాండవు; శిఖండి ప్రముఖ పాంచాల 
కుమారులం గొని యరవాయి గొనక యడరు' మని పలికి కెలంకుల నున్న నకుల సహదేవ ద్రుపద విరాట 
ద్రౌపదేయ శైనేయ కేకయుల నాలోకించి “మీరును ఫల్లున పురస్సరంబుగా ద్రోణవధంబునకుం గడంగుం 
డనుటయు. 265 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+మహాముని= ఆ వ్యాసమహాముని; చనుటయున్‌= వెళ్ళిపోగానే; సావధానుండు+ఐ= 
మనోధైర్యం కలవాడై; పాండవ+అ(గజుండు= ధర్మరాజు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; గురుని 
పురోభాగంబునన్‌= ద్రోణాచార్యుడి ముందట; కౌరవసేన= కౌరవుల సైన్యాన్ని; భీమసేనుండు= భీముడు; తాంకి= ఎదుర్కొని; 
తెరల్చుచున్న వాండు= తొలగజేస్తూ ఉన్నాడు; నీవు= ఓ ధృష్టద్యుమ్నా! నీవు; ఆ+కుంభసంభవు సంరంభంబు= ఆ ద్రోణుడి 
వేగాన్ని; మాన్సుము= నశింపజేయుము; తద్వినాశంబు= ఆ [ద్రోణుడి నాశాన్ని; ఆచరించుటకయి= చేయటం కొరకే; అనలంబు 
నన్‌= అన్నిహోత్రమునందుండి; జనియించినవాండవు= పుట్టావు (కదా!) (కాబట్టి); శిఖండి ప్రముఖ పాంచాల కుమారులన్‌= 
శిఖండి మొదలైన పాంచాల రాజకుమారులను; కొని= వెంట తీసికొని; అరవాయి+కొనక= సంశయించక - జయిస్తాననే గట్టి 
ధైర్యంతో; అడరుము= విజృంభించుము; అని= అని; పలికి= చెప్పి; కెలంకులన్‌= పార్వభాగాలయందు; ఉన్న= ఉన్నట్టి; నకుల 
సహదేవ ద్రుపద విరాట ద్రౌపదేయ శైనేయ కేకయులన్‌= నకుల సహదేవులను; విరాట [ద్రుపద రాజులను, ద్రౌపది కుమారులైన 
ఉపపాండవులను, శిని మనుమడైన సాత్యకిని, కేకయ దేశపు రాజులను; ఆలోకించి= చూచి; మీరు= ఓ నకుల సహదేవాది 
వీరులారా! మీరందరు కూడ; ఫల్లున పురస్పరంబుగాన్‌= అర్జునుడిని ముందుంచుకొని; ద్రోణవధంబునకున్‌= ద్రోణాచార్య వధకు; 
కడంగుండు= ఉద్యమించండి; అనుటయున్‌= అనగానే. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ వ్యాసమహాముని వెళ్ళిన పిమ్మట ధర్మరాజు మనస్సు ఏకా(గ్రం చేసికొని ధృష్టద్యుమ్నుడిని 
చూచి, ద్రోణుడికి ముందుభాగంలో భీముడు కౌరవసైన్యాన్ని ఎదుర్కొని పారద్రోలుతున్నాడు. ఇక నీవు ఆ 
(ద్రోణుడిని ఎదిరించి. అతడి ధాటిని మాన్సుము. (ద్రోణుని చంపటానికే అగ్నికుండంనుండి పుట్టావు. కాబట్టి మీ 
పాంచాలరాజు కుమారులను శిఖండి మొదలైన వారిని వెంట తీసికొని, సంశయించక విజృంభించుము అని 
చెప్పి తన (ప్రక్కలలో ఉన్న నకుల సహదేవ (ద్రుపద విరాట ఉపపాండవ సాత్యకీ కేకయులను చూచి, మీరు 
అర్జునుని ముందుంచుకొని (ద్రోణవధకై ప్రయత్నించండి-అని అనగానే 


విశేషం: ద్రోణద్రుపదులు బాల్యమిత్రులు. సహాధ్యాయులు, ద్రోణుడు తన పుత్రుడు అశ్వత్భామ శైశవ దశలో ఉండగా అతడి 
పాలకై పాడి ఆవును యాచించటానికి |ద్రుపదుడి ఆస్థానానికి వెళ్ళి, అతడిచేత అవమానితుడయ్యాడు. అది మనస్సులో పెట్టుకొని 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాండవులను గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మన్నాడు ద్రోణుడు. పాండవులు - ముఖ్యంగా అర్జునుడు - ద్రుపదుడిని 
జయించి బంధించి తెచ్చి ద్రోణుడికి అర్పించారు. ఆ అవమానాన్ని ద్రుపదుడు సహించలేక ద్రోణ వధార్థమై పుత్ర ప్రాప్తికి ప్రయత్నించి 
సఫలుడయ్యాడు - చూడండి. ఈ ధృష్టద్యుమ్నుని పుట్టుకను గూర్చి మహాభారతం సంస్కృతమూలంలో. 
శ్లో ఉత్తస్థా పావకాత్‌ తస్మాత్‌ కుమారో దేన సన్నిభః 
జ్వాలావర్లో ఘోరరూపః కిరీటీ వర్మచోత్తమమ్‌ 
బిభత్‌ సఖడ్గః సశరో ధనుష్మాన్‌ నినదన్‌ ముహుః 
భయానహో రాజపుత్రః పాంచాలానాం యశస్కరః 
రాజ్ఞః శోకాపహోజాత ఏష ద్రోణనధాయ వై 
ఇ త్యువాచ మహాద్భుత నుదృశ్యం ఖేచరం తదా | (ఆది- 166/39-43) 
కవచ కిరీటాదులతో భూషితుడై ఖడ్గాన్ని, ధనుర్చాణాదులను ధరించిన కుమారుడు (ద్రోణ వధార్థం హోమకుండం నుండి 
పుట్టినట్టుగా ఈ వర్షన చెపుతున్నది. గొప్ప తేజశ్ళాలి కాబట్టి ఇతడికి ధృష్టద్యుమ్నుడనే నామకరణం సార్థకమైనది చూడండి. 
శో ధృష్టత్వా దత్యమర్షిత్వాద్‌ ద్యుమ్నూద్యుత్సం భవాదసి 
ధృష్టద్యుమ్నుః కునూరో2 యం ద్రుపదస్య భవత్వితి (ఆది-166/53) 
అందుకే ధర్మరాజు ద్రోణవధార్థం ధృష్టద్యుమ్నుడిని ప్రేరేపించాడు. 
క. వారలు దమ తమ బలములు. । దారును గవియుటయు నత్యుదగ్రత గురు6డ 
వ్వీరానీకము మార్మొని | పోరికి దన సైన్య సమితి. బురికొల్పి తగన్‌. 266 


ప్రతిపదార్థం: వారలు= ఆ నకుల సహదేవ (ద్రుపద విరాటాదులు; తమ తమ బలములున్‌= తమ తమ సైన్యాలు; తారును= 
తాము కూడ; కవియుటయున్‌= (కౌరవ సైన్యాలను) ఎదుర్కొనగానే; గురుండు= ద్రోణుడు; ఆ+వీర+అనీకమున్‌= ఆ వీరుల 
సైన్యాన్ని; మార్కొని= ఎదిరించి; పోరికిన్‌= యుద్దం చేయటానికి; తన సైన్య సమితిన్‌= తన సేనాసమూహాన్ని; తగన్‌= తగిన 
విధంగా; పురికొల్పి= (ప్రేరేపించి. 

తాత్పర్యం: ఆ నకుల సహదేవ విరాట (ద్రుపదాదులు అందరూ వారి వారి సైన్యాలతో కలిసి కౌరవసైన్యాన్ని 
ఎదుర్కొన్నారు. (ద్రోణు డది చూచి ఆ పాండవ వీరసైన్యాన్ని ఎదిరించి యుద్దం చేయటానికి తన సైన్యాన్ని పురికొల్పి 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ బరవసంబు వాటించె.; గురువిభుండును గోల్తల సేసె; నప్పు డిరుదెటింగుల వాహినులును దగ యెత్తి తూలం 
జొచ్చె; నీ సైనికులు డప్పియు నిదురయుం గదిరి మేను లలయం గొందలంపడి రెల్లవారికి నా త్రియామ 
సహస్రయామ యయితోంచె; నటైనను నిజధర్మంబు ప్రతిపాలింప నడరి పెనంగుచుండిరి; నిద్రా 
పరవశత్వంబున దివియల వారును హీనప్రయత్సులైనం దమంబు గవియం దొడంగె; నట్టియెడం గునికి 
కునికి యాయుధంబులు వడ విడుచు వారును వాహనంబులు వోయినట్ల పోవం దెరలువారును జొక్కునం 
దమవారిం దామ యెదిరి పొడుచువారును, మజియు ననేక ప్రకారంబులగు వికల సంచారంబుల గాసి 
యగువారును నగుటయుం గని గాండీవి యిరువాంగు నుద్దేశించి యెలుంగెత్తి, 267 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 661 


ప్రతిపదార్థం: బరవసంబు= ధైర్యాన్ని; పాటించెన్‌= పొందాడు; కురువిభుండును= కురురాజు దుర్యోధనుడు కూడ; కోల్తల= 
యుద్దసన్నాహాన్ని; చేసెన్‌= చేశాడు; అప్పుడు= ఆ సమయంలో; ఇరు తెజంగుల వాహినులును= రెండువైపుల సైన్యాలుకూడ; 
దీగ+ఎత్తి= దప్పి కలిగి; తూలన్‌+చొచ్చెన్‌= తూలిపోజొచ్చినవి; నీ సైనికులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీ సైనికులు; డప్పియున్‌= 
దప్పి; నిదురయున్‌= నిద్ర; కదిరి= అతిశయించి; మేనులు= శరీరాలు; అలయన్‌= అలసిపోగా; కొందలం పడిరి= కలత చెందారు; 
ఎల్లవారికిన్‌= అందరికి; ఆ త్రియామ= ఆ రాత్రి (ఆ మూడు జాముల రాతిరి); సహ(స్రయామ+అయి= వేయి జాముల రాత్రిఅయి; 
తోణెన్‌= తోచింది; అట్టు+ఐనను= అట్టా అయినప్పటికిని; నిజధర్మంబు= తమ ధర్మాన్ని; ప్రతిపాలింపన్‌= నిర్వహించటానికి; 
అడరి= పూనుకొని; పెనంగుచుండిరి= యుద్దం చేస్తూ ఉన్నారు-కాని; న్నిద్రాపరవశత్వంబునన్‌= నిద్రాపారవశ్యంచేత; దివియలవారును= 
దివిటీలు పట్టుకొన్నవారు; హీనప్రయత్నులు+ఐనన్‌= క్షీణించిన ప్రయత్నం కలవారు కాగా (చమురుతో దీపాన్ని (శ్రద్దగా వెల్లించే 
ప్రయత్నం మందం కాగా); తమంబు= చీకటి; కవియన్‌= ఆవరించటానికి; తొడంగెన్‌= ఆరంభించింది; అట్టి+ఎడన్‌= ఆ 
సందర్భంలో; కునికి కునికి= కునికిపాటు అధికం కాగా; ఆయుధంబులు= తమ తమ చేతిలోని ఖడ్గాద్యాయుధాలను; విడుచు 
వారును= జారవిడిచేవారు (కొందరు); వాహనంబులు= తాము కూర్చున్న గజాశ్వాది వాహనాలు; పోయినట్టు పోవన్‌= (చోదకుని 
(ప్రేరణ లేకపోవుటచేత) తమంతట తామే స్వేచ్చగా ముందుకు సాగగా; తెరలు వారును= (యుద్దం నుండి) తొలగిపోయేవారు 
(కొందరు); చొక్కునన్‌= మోహంతో; తమవారిన్‌= స్వపక్షీయులనే; తాము+అ= తామే; ఎదిరి= ఎదిరించి; పొడుచువారును= 
సంహరించేవారు (మరికొందరు); మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులు+అగు= పలు విధాలైన; వికల సంచారంబులన్‌= 
వ్యర్థములైన నడవడులతో; గాసి అగువారును= బాధపడేవారు; అగుటయున్‌= కావటాన్ని; కని= చూచి; గాండీవి= అర్జునుడు; 
ఇరువాగున్‌= రెండు సైన్యాలను; ఉద్దేశించి= కూర్చి (సంబోధించి); ఎలుంగు+ఎత్తి= కంఠస్వరాన్ని పెంచి. 

తాత్పర్యం: పూనికవహించాడు. (ద్రోణుడు); దుర్యోధనుడు కూడా సమర సన్నాహాన్ని చేశాడు. ఆ సమయంలో 
రెండు పక్షాల సైన్యాలు కూడా అలసటతో తూలిపోవ నారంభించాయి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ సైనికులందరు 
దప్పితోను నిదురతోను శరీరాలు పట్టుకోల్పోయి, మిక్కిలి తాపానికి గురిఅయ్యారు. ఇంక ఈ రాత్రి ఎట్టా 
గడుస్తుందా అనే భావం ఏర్పడింది. అందరికి ఆ మూడుజాములరాత్రి వెయ్యిజాములరాత్రిగా తోచింది. (అంటే 
క్షణమొక యుగంగా భాసించింది.) అయినా వారు తమ కర్తవ్యంగా భావించి యుద్దం చేయసాగారు. కాని, 
నిద్రాపరవశత్వం వల్ల దివిటీలు పట్టుకొన్నవారు తమ ప్రయత్నం సరిగా చేయలేకపోవటంచేత చీకటి వ్యాపించసాగింది. 
కొందరు నిద్రకు తట్టుకోలేక కునికిపాట్టతో తమ తమ ఆయుధాలనే జారవిడుచుకొన్నారు. కొందరు తమ 
ప్రమేయం లేకుండా తమ వాహనాలు ఎటువైపు తీసికొని వెళ్ళుతుంటే అట్లాగే పోయి రణరంగాన్నుండి 
వైదొలగిపోయారు. మరి కొందరేమో నిద్రాపారవశ్యంతో తమ వారెవరో శత్రువులెవరో గుర్తించక, తమ వారినే 
పొడిచి సంహరిస్తున్నారు. ఇట్టా రెండు సైన్యాలలో కూడా వికృతపు పోకడలతో సైనికులు బాధపడుతూఉండటం 
అర్జునుడు చూచి, వెంటనే రెండు సైన్యాల వారి నుద్దేశించి గొంతెత్తి ఇట్టా అన్నాడు: 


క  “అడరెడు నిద్రాభరమున(। గడు డస్పితి రెల్లవారు(; గలనను జాడ్యం 
బెడలంగ6 జొక్కు మడుపు డి । ప్పుడ చంద్రుడు వొడుచు; వెండి పోరుట యొప్పున్‌.” 268 


ప్రతిపదార్థం: అడరెడు= చెలరేగుతున్న; నిద్రాభరమునన్‌= నిద్రాతిశయంతో; ఎల్లవారును= ఇరుపక్షాల సైనికులందరు కూడా; 
కలనను= యుద్దమందు; కడున్‌= మిక్కిలి; డస్పితిరి= అలసిపోయారు; కలనను= యుద్ధంలో; జాడ్యంబు= మాంద్యం (కలననుఅనే 
పదం దేహళీదత్తదీపన్యాయంగా అన్వయిస్తుంది); ఎడలంగన్‌= తొలగిపోయే విధంగా; చొక్కు= ని(ద్రాపారవశ్యాన్ని; మడుపుండు= 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


తీర్చుకొనండి; ఇప్పుడు+ఆ= ఇంక కొద్దిసేపటికే; చంద్రుండు= చందమామ; పొడుచున్‌= ఉదయిస్తాడు; వెండి= మళ్ళీ (ఆ 
వెన్నెలలో); పోరుట= యుద్దం చేయటం; ఒప్పున్‌= తగుతుంది. 

తాత్సర్యం: 'ఓ సైనికులారా! మీరు (అంటే రెండువైపులనున్న సైనికులందరు కూడా) నిద్రముంపును తట్టుకోలేక 
మిక్కిలి అలసిపోయి ఉన్నారు. యుద్దంలో మాంద్యం సంభవించింది. ఈ మాంద్యం పోయి చురుకుగా యుద్దం 
సాగాలంటే మీరందరు కొంచెం సేపు నిద్రించి నిద్రాపారవశ్యాన్ని తొలగ చేసికొనండి. ఇక కొద్దిసేపట్టో చంద్రోదయం 
జౌతుంది. అప్పుడు మళ్ళీ ఆ వెన్నెలలో యుద్దం చేయటం బాగుంటుంది. 


వ. అనిన విని మన వారలందటు నట్ల మే లని కర్ణ దుశ్శాసనుల యనుమతి వడసి విశ్రమించిరి; పాండవ 
సైన్యంబును విశ్రామంబు నొందె; గగనంబున దేవగణంబు ధనంజయు ధర్మజ్ఞత్వంబు ప్రస్తుతించె; 
నయ్యవసరంబున. 269 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= విన్నవారై; మనవారలందణున్‌= మన సైనికులందరు కూడ; అట్టు+అ= ఆ విధంగానే; 
మేలు+అని= మంచిది అని; కర్లదుశ్ళాసనుల అనుమతిన్‌= కర్గుడు, దుశ్శాసనుడు - వీరిద్దరి అనుమతిని; పడసి= పొంది; 
విశ్రమించిరి= విశ్రాంతి తీసికొన్నారు; పాండవ సైన్యంబును= పాండవుల సేన కూడా; విశ్రామంబున్‌= విశ్రాంతిని; ఒందెన్‌= 
పొందింది; గగనంబునన్‌= ఆకాశంలో; దేవగణంబు= దేవతల సమూహం; ధనంజయ ధర్మజ్ఞత్యంబు= అర్జునుడి ధర్మజ్ఞానాన్ని; 
ప్రస్తుతించెన్‌= పొగడింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అట్టా అర్జునుడు పలుకగానే మన సైనికులందరూ “అట్లా చేయటమే 
బాగుంటుంది” అని చెప్పి, కర్ల దుళ్ళాసనుల అనుమతిని కూడా తీసికొని, విశ్రమించారు. పాండవసైన్యం కూడా 
విశ్రమించింది. ఆకాశంలో దేవతలందరూ అర్జునుడి ధర్మజ్ఞత్యాన్ని ప్రశంసించారు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. “కరుణ గలవు; మమ్ము గారవంబున సుఖా । న్వితులం జేసి తనఘ! నీకు సురలు 
వరము లెపుడు నిచ్చువారు గావుత; మనో | రథము. బొందు మమరరాజతనయ!' 270 


ప్రతిపదార్థం: ఓ అమరరాజతనయ!= ఓ ఇంద్రతనయా అర్జునా!; కరుణ గలవు= దయగలవాడవు (కావుననే); మమ్మున్‌= 
ఈ సైనికులమైన మమ్ము; గారవంబునన్‌= (ప్రేమతో; సుఖ+అన్వితులన్‌= సుఖంతో కూడినవారినిగా; చేసితి(వి)= చేశావు; 
అనఘ!= పుణ్యాత్మా! (అఘము= పాపము, అది లేనివాడు అనఘుడు); నీకున్‌= (అర్జునుడికి); సురలు= దేవతలు; వరములు= 
అభీష్టవరాలను; ఎపుడున్‌= ఎల్లప్పుడు; ఇచ్చువారు కావుతన్‌= ఇస్తారుగాక; మనోరథము= కోరిక; పొందుము= పొందుతావు. 


తాత్సర్యం: 'ఓ పుణ్యపురుషా! ఇంద్రతనయా! అర్జునా! నీవు నిజంగా దయామయుడవు. మాపట్ల దయ దలచి 
ప్రేమతో మాకు సుఖం కలుగజేశావు. కాబట్టి నీకు దేవతలు వరాలు ఇత్తురుగాక! నీ కోరిక ఈడేరుగాక! 


క. అని యక్కౌరవ సైన్యము । జనములు సంప్రీతి సవ్యసాచికిం బలు దీ 
వన లిచ్చుచు నాతనిం గీ । ర్తన సేయుచు నిద్ర వొందె ధరణీనాథా! 271 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అని= అని పలికి; ఆ+కౌరవసైన్యము జనములు= ఆ కౌరవసైన్యంలోని 
జనులు; సంట్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; పలుదీవెనలు= అనేకములైన ఆశీస్సులు; ఇచ్చుచున్‌= 
ఇస్తూ; ఆతనిన్‌= ఆ అర్జునుడిని; కీర్తన+చేయుచున్‌= కీర్తిస్తూ అనగా పొగడుతూ; నిద్ర= నిద్రను; పొందెన్‌= పొందింది. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 663 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీ కౌరవసైన్యంలోని వారందరు ఇట్లా అర్జునుడికి మిక్కిలి (ప్రేమపూర్వకంగా 
ఎన్నో ఆశీస్సు లిచ్చి, అతడిని పొగడుతూ ని(ద్రించారు. 


వ. ఆ సమయంబున నుభయ బలంబులయందును. 272 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; ఉభయ బలంబుల అందును= ఇరువైపులవారి సైన్యాలలో కూడ. 
తాత్సర్యం: ఆ నిద్రించే సమయంలో రెండు సైన్యాలలో కూడా (తరువాతి పద్యంతో అన్వయం). 


క తరుణుల కుచములపై రతి । పరవశులై యొటిగు పతుల పగిది సమర సం 
భరిత శ్రమమున నిద్రిం । చిరి కరికుంభముల. జెంది చెన్నుగ జోదుల్‌. 273 


ప్రతిపదార్థం: జోదుల్‌= యోధులు; సమర సంభరిత శ్రమమునన్‌= యుద్ధంతో నిండిన అలసటతో; కరికుంభములన్‌= ఏనుగుల 
కుంభస్థలాలను; చెంది= పొంది; తరుణుల కుచములపైన్‌= వయసులో ఉన్న భార్యల వక్షోజాలపై; రతిపరవశులు+ఐ= 
సురతశ్రాంతులై; ఒజగు పతుల పగిదిన్‌= విశ్రమించిన భర్తలవలె; చెన్నుగన్‌= అందంగా; (శృంగార భావనచే ఆ దృశ్యం అందంగా 
ఉందని భావం); ని(ద్రించిరి= నిద్రపోయారు. 


తాత్పర్యం: యుద్దంలో ఎంతో అలసట చెందిన యోధులు గజకుంభాలపై రతిశ్రాంతులైన భర్తలు వయసులో 
ఉన్న తమ భార్యల వక్షోజాలపై ఒరిగి విశ్రాంతి తీసికొంటున్నట్టు ఎంతో అందంగా నిద్రించారు. 


నిశేషం: అలం: ఇది బింబ ప్రతిబింబ భావంతో కూడిన ఉపమాలంకారం - తరుణుల కుచాలతో కరి కుంభాలకు గల సాదృశ్యం, 
మరియు రతిశ్రాంతి సమరశ్రాంతుల సాదృశ్యం యోధులకు భర్తలతో చెప్పిన పోలికలో ఉపకరించే సాధర్మ్యంగా ఏర్పడుతుంది. 
బింబ (ప్రతిబింబ భావలక్షణం కువలయానందంలో - వస్తుతః భిన్నయోరపి పరస్పర సాదృశ్యా దభిన్నయోః ఉపమానోపమేయ 
ధర్మయోః పృథగుపాదానంబింబప్రతిబింబభావః అని. 


క తురగంబులపై నాశ్వికు, | లరదంబులమీ(ద రథికు లప్పుడు నిద్రం 
బొరసిరి; కొందటు భూస్టలి । నిరవుగ సుఖనిద్ర సేసి; రి ట్లున్నంతన్‌. 274 


ప్రతిపదార్థం: ఆశ్వికులు= గుర్రాలపైనెక్కి యుద్దం చేసే సైనికులు; తురగంబులపైన్‌= గుర్రాలపై (మరియు); రథికులు= 
రథాలమీద నిలిచి యుద్దం చేసేవారు; అరదంబుల మీ(దన్‌= రథాల పైన; అప్పుడు= ఆ సమయంలో; నిద్రన్‌= నిద్రను; పొరసిరి= 
పొందారు; కొందణు= మరికొందరు అనగా పదాతులు; భూస్టలిన్‌= భూతలంపై; ఇరవుగన్‌= పొందికగా; సుఖని[ద్ర= సుఖాన్ని 
కలిగించే నిద్రను; చేసిరి= చేశారు; ఇట్టు= ఈ విధంగా; ఉన్నంతన్‌= ఉండే సమయంలో. 


తాత్పర్యం: ఇంకా ఆ సమయంలో ఆశ్వారోహకులు అశ్వాలపై, రథికులు రథాలపై, పదాతి దళాలు నేలపై - 
సుఖంగా ని(ద్రించారు. అట్టు వారు సుఖనిద్రలో ఉండే సమయంలో. 


సీ, నలువ చెందొవల టేకులకు నన్నువు వెట్టం। గోరి కావించిన గుళిక యనంగ; 
నఖిల ద్విజ శ్రేష్టమగు చకోర చయంబు । తపము సముల్లసత్సల మనంగ; 
జిగురుజొంపము నునుజిగి యొప్ప నుదయాద్రి. | బొలుపారు నవకల్ప భూజ మనంగ; 
బూర్వ పయోరాశి పొంత గెంజాయ చె । న్నొదవిన పవడంపు( బొద యనంగ 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నరుణ రుచి తన మండల మతిశయిల్ల( । బొడిచి, దివి. బ్రా(కి, దీధితు లడర. జేసి, 
యంతకంతకు నెక్కుచు సంతమసము. । గాలుకొననీక చంద్రుండు గ్రాలె నధిప! 275 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నలువ= (బ్రహ్మదేవుడు; చెందొవల టేకులకున్‌= ఎర్రకలువల రేకులకు; 
అన్నువు= మెరుగు; పెట్టన్‌+కోరి= పెట్టదలచి; కావించిన= సిద్దం చేసిన; గుళిక+అన(గన్‌= గోళి (మందు గోళి) యా అనే 
విధంగా; అఖిల ద్విజ ్రేష్టము+అగు= పక్షులన్నింటిలో ప్రశస్తిని పొందిన, (బ్రాహ్మణులందరిలో ప్రశస్తిని గాంచిన అనే అర్థం కూడా 
ధ్వనిస్తూ ఉన్నది); చకోర చయంబు తపము= చకోర పక్షుల తపస్సుయొక్క; సముల్లసత్‌+ఫలము= (ప్రకాశిస్తున్న ఫలమా; 
అనంగన్‌= అనే విధంగా; చిగురు జొంపము నునుజిగి= చిగురుటాకుల గుంపుల అందమైన కాంతి; ఒప్పన్‌= (ప్రకాశించగా; 
ఉదయ+అద్రిన్‌= ఉదయాచలంపై (తూర్పుకొండపై); పొలుపారు= (ప్రకాశించు; నవకల్పభూజము+అనంగన్‌= అభినవ కల్పవృక్షమా 
అనే విధంగా; పూర్వ పయోరాళి పొంతన్‌= తూర్పు సముద్రం సమీపంలో; కెంజాయ చెన్ను= ఎర్రని కాంతుల సౌందర్యం; ఒదవిన= 
కలిగిన; పవడము+పొద= పగడాల పొదరిల్లా; అనంగన్‌= అనేవిధంగా; తన మండలము= తన బింబం; అరుణరుచిన్‌= ఎరుపు 
కాంతితో; అతిశయిల్లన్‌= అతిశయించగా; పొడిచి= ఉదయించి; దివిన్‌= ఆకాశంపైకి; ప్రాంకి= పాకి; దీధితులు= కిరణాలు; 
అడరన్‌+చేసి= వ్యాపింపజేసి; అంతకున్‌+అంతకున్‌= క్రమక్రమంగా; ఎక్కుచున్‌= ఎగ బ్రాకుతూ; సంతమసమున్‌= దట్టపు చీకటిని; 
కాలుకొననీక= కాలుపెట్టనీయక (వ్యాపించకుండా చేస్తూ); చంద్రుండు= చంద్రుడు; క్రాలెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! (బ్రహ్మదేవుడు ఎ్రకలువరేకులకు మెరుగుపెట్టాలని సిద్దంచేసిన గుళికా 
అని అనిపించేవిధంగా, పక్షులన్నింటిలో శ్రేష్టాలైన చకోరపక్షుల తపస్సుయొక్క ప్రకాశిస్తున్న ఫలమా అన్నట్టుగ, 
చిగురుటాకుల గుంపు యొక్క నునుపైన కాంతి ప్రకాశించగా ఉదయాద్రి మోద వెలిగే, కాంతి కల్పవృక్షమా 
అన్నట్టుగ, తూర్పు సము(ద్రం చెంత ఎర్రని కాంతి సౌందర్యం కలిగిన పగడాల పొదరిల్హా అన్నట్టుగ-తన బింబం 
అరుణకాంతితో అతిశయిల్లగా ఉదయించి, ఆకాశంపైకి (ప్రాకి, కాంతులు వ్యాపింపచేసి, (క్రమక్రమంగా 
ఎగప్రాకుతూ, చీకటిని కాలుమోపనీయక చంద్రుడు ప్రకాశించాడు. పగడాల పొదయా? - అన్నట్టు ప్రకాశించింది. 


విశేషం: ఈ చంద్రోదయ వర్లనం తిక్కన సోమయాజి కవితా శిల్పానికి గీటురాయి - ఈ వర్లన ఇట్లా సంస్కృత మూలంలో 
కానరాదు. 'నలువ - కావించిన గుళిక యనంగ అన్నది కవియూహ కాబట్టి ఇది ఉత్రేక్షాలంకారం, (బ్రహ్మదేవుడు ఎర్రకలువల 
రేకులకు మెరుగులు దిద్దటానికి సృజించిన రసాయనపు గుళికగా చంద్రుడిని (చంద్రబింబాన్ని) కవి ఊహించాడు. ఎందుకు? 
చంద్రుడుదయించగానే ఎర్రకలువల కాంతి మరింత ఎక్కువగా ప్రకాశించింది. కాబట్టి ఇక్కడ - '“అనంగ' అనేది ఉత్రేక్షావాచకం- 
విశేషమేమంటే, ఉత్రేక్షా వాచకమున్నంత మాత్రాన ఉ(త్రేక్షాలంకారం కాదు. దానికి తోడుగా ఆ ఉపమానం కూడా కవి కల్పితమై 
ఉండాలి. అప్పుడే ఉత్రేక్షాలంకార మవుతుంది. ఈ సీస పాదాలు మొదటి మూడింటిలో ఉత్రేక్షాలంకారం, నాల్లవపాదంలో 
మాత్రం ఉ(త్రేక్షాలంకారం కాదు - అది ఉపమాలంకారమే. పూర్వ సముద్రతీరాన పవడాల పొద ఉండటం లోక ప్రసిద్ధమే కాని 
కవి కల్పితం కాదు కదా! కాబట్టి ఇచ్చట మూడు ఉటత్రేక్షలు, ఒక ఉపమాలంకారం - ఆలంకారికులు ఈ విషయాన్ని ఇట్టా 
చెప్పారు. 
శ్లోః 'యదా౭య ముసమానాంశః, అసిద్దః కని కల్పితః । 
తదో శ్రేక్షైన యేనేవశబ్దః సంభావనాపరః ॥” (వివరాలకు 'చిత్రమీమాంసి ఉపకరిస్తుంది). 


వ. ఇట్లుప్రాఢుండైకామినీ గండ పాండు చ్చవిం దొట్టికుముదంబులకు జగన్నేత్రంబులకు నానందం బాపాదించుచు. 
జంద్రుండు మహేంద్ర ప్రముఖ దిజ్ముఖంబు లలంకరింప( గౌరవ పాండవ బలంబులు మేలుకని యాలంబునకు( 
దొడంగె; నప్పుడు కురురాజు గురుని కడకుం జని యతని యస్ర్రవీర్య శౌర్యంబు లగ్గించి 'యిట్టివాడవు నీకు 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 665 


సరిగాని వారిం బాండవుల. బెద్దసేసికొని శిష్యత్వంబు వాటించి పోటునకుం జొరక తిరుగుట నా భాగ్యంబు 
చందంబు గాక! నే నేమి సేయవచ్చ్లు” ననవుడు నతండు గనలి 'యర్హునుండు శిష్యుం డని మన్నించియ కాదె 
ఖాండవం బాఖండలుండు గోలుపోయె; ఘఫఘోషయాత్రం జిత్రసేనాది గంధర్వులు నిన్ను విడిచి వలియం బాణిరి 
నివాత కవచ కాలకేయాదులు వొలిసి? రివి యేల? వలవని దురుక్తు లనుటయు నమ్మనుజపతి గోపించి 
సంరంభంబుగా నక్కుంభసంభవుతో 'నీవు సవ్యసాచికి. జాలవేనిం జాలవ కాక! నిలువుము కొంత సైన్యంబు 
గొని నీయోపినవారితోడం బెనంగు; మేనును దుశ్శాసన శకుని కర్ణులు నా కవ్వడి( గూల్చెద' మనిన నవ్వి 
యవ్వీరుం 'డట్ల చేయుం; డిది గర్భం; బత్తెబింగునన గెలుతురు గాని పొం' డని పలికి, వెండియు. 276 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రాఢుండు+ఐ= వృద్దిని పొందినవాడై; కామినీ గండపాండుచ్చవిన్‌= యువతుల చెక్కిళ్ళ తెల్లని 
కాంతిని; తొట్టి= వహించి; కుముదంబులకున్‌= కలువలకు; జగత్‌+నేత్రంబులకున్‌= లోకం కన్నులకు; ఆనందంబు= సంతోషాన్ని; 
ఆపాదించుచున్‌= కలిగిస్తూ; చంద్రుండు; మహేంద్ర ప్రముఖ దిక్‌+ముఖంబులన్‌= ఇంద్రాది దేవతల దిక్కుల - అనగా తూర్పు 
మొదలగు ఎనిమిది దిశల, వాటి అ(గ్రభాగాలను; అలంకరింపన్‌= అలంకరింపజేస్తూ (తన వెన్నెలలతో దిక్కులన్నీ ప్రకాశింపజేస్తూ); 
కౌరవ పాండవ బలంబులు= కౌరవ పాండవ సైన్యాలు; మేలుకని= నిద్రనుండి మేల్కొని; ఆలంబునకున్‌= యుద్దానికి; తొడలౌన్‌= 
పూనుకొన్నాయి; అప్పుడు= ఆ సమయంలో; కురురాజు= దుర్యోధనుడు; గురునికడకున్‌= (ద్రోణాచార్యుడి సమీపానికి; చని= వెళ్ళి; 
అతని+అ స్త్రవీర్యశౌర్యంబులు= ఆ ద్రోణాచార్యుడి దివ్యాస్త్రముల శక్తిని, మరియు అతడి పరాక్రమాన్ని; అగ్గించి= పొగడి; అట్టివాండవు= 
అంతటి గొప్పవాడవు; నీకు సరిగాని వారిన్‌= నీకు సాటిరాని వారైన; పాండవులన్‌= ధర్మరాజాదులను; పెద్ద+చేసికొని= గొప్పగా 
చేసికొని (నిజానికి నీకంటె వారు గొప్పవారు కారని భావం); శిష్యత్వంబు= శిష్యభావాన్ని; పాటించి= పురస్కరించుకొని; పోటునకున్‌= 
యుద్దానికి; చారక= చొచ్చుకొని పోకుండా; తిరుగుట= తిరగటం (పైపైకి యుద్దం చేస్తున్నట్లు ఆడంబరం కనపరచటమే తప్ప నిజానికి 
ఇది యుద్దం కాదని భావం); నా భాగ్యంబు చందంబు+కాక= నా అదృష్టం తీరు తప్ప (మరేదీ కాదు. కాబట్టి దైవాన్ని ఎదిరించి); 
నేను+ఏమి+చేయవచ్చును?= నేనేమి చేయజాలుతాను? (ఏమీ చేయలేనని భావం); అనవుడున్‌= (ఇట్లా) అనగానే; అతండు= ఆ 
ద్రోణాచార్యుడు; కనలి= మండిపడి (ఇట్లా అన్నాడు); అర్జునుండు= అర్జునుడు; శిష్యుండు+అని= నా శిష్యుడని; మన్నించి+అ+కాదె= 
తలపోసియే కాదా; ఖాండవంబు= ఖాండవవనాన్ని; ఆఖండలుండు= ఇంద్రుడు; కోలుపోయెన్‌?= పోగొట్టుకొన్నాడు?; ఘఫోషయాత్రన్‌= 
ఘోషయాత్రలో; చిత్రసేన+ఆది గంధర్వులు= చిత్రసేనుడు మొదలైన గంధర్వులు; నిన్నున్‌= ఓ దుర్యోధనా! నిన్ను; విడిచి= 
బంధవిముక్తుడిని చేసి విడిచిపెట్టి; వలియన్‌= అలసట కలిగే విధంగా (వేగంగా అని భావం); పాణిరి= పారిపోయారు; నివాత కవచ 
కాలకేయ+ఆదులు= నివాతకవచులు, కాలకేయులు మొదలైన రాక్షసులు; పొలిసిరి= నశించారు; ఇవి= ఈ; వలవని దురుక్తులు= 
తగని దుర్భాషలు; ఏల?= ఎందుకు?; అనుటయున్‌= అనగానే; ఆ+మనుజపతి= ఆ దుర్యోధనుడు; కోపించి= కోపపడి; 
సంరంభంబుగాన్‌= ఉద్రేకంగా; ఆ+కుంభసంభవుతోన్‌= ఆ ద్రోణాచార్యుడితో (ఇట్టా అన్నాడు); నీవు= ఓ ద్రోణాచార్యా! నీవు; 
సవ్యసాచికిన్‌= ఆ అర్జునుడికి; చాలవేనిన్‌+చాలవ కాక!= దీటయిన వాడవు కాకపోతే కాకపోదువు గాక; నిలువుము= నిలిచిపొమ్ము 
(అర్జునుడిని ఎదిరించకుండా ఉండిపో) (మరేం చేయాలంటే); కొంత సైన్యంబు= (నీకు అవసరమైన) కొంత సైన్యాన్ని; కొని= తీసికొని; 
నీ+ఓపిన వారితోడన్‌= నీ శక్తికి తగినవారితో; పెనంగుము= యుద్దం చేయుము; ఏనును= నేనూ; దుశ్ళాసన శకుని కర్షులును= 
దుశ్శాసనుడు, శకుని, కర్టుడు (మేమందరం కలిసి); ఆ కవ్వడిన్‌= ఆ అర్జునుడిని; కూల్చెదము= సంహరిస్తాము; అనినన్‌= అని 
అనగా; నవ్వి; ఆ+వీరుండు= వీరుడైన ఆ ద్రోణాచార్యుడు; అట్టు= ఆ విధంగా; చేయుండు= చేయండి; ఇది= ఈ మీ ప్రయత్నం; 
కర్ణంబు= ప్రకృతంలో చేయటానికి తగింది; ఆ+తెణంగునన్‌+అ= ఆ విధంగానే; గెలుతురు గాని= గెలుస్తారు కావచ్చు; పొండు= 
వెళ్ళండి; అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఈ విధంగా క్రమక్రమంగా వృద్దిని పొందుతూ చంద్రుడు విరహిణీ స్త్రీల చెక్కిళ్ళ తెల్లని కాంతుల 
సోయగాన్ని పొందాడు. కలువలను వికసింపజేస్తూ వాటి కానందం చేకూర్చాడు. అంతవరకు చీకటిలో (మగ్గిన 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


లోకుల కన్నులకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ దిక్కులన్నింటిలో వెన్నెలలు విరజిమ్మాడు. అప్పుడు కౌరవ పాండవ సైన్యాలు 
నిద్రనుండి మేల్కొన్నాయి. యుద్దానికి దిగాయి. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సమీపించాడు. అతడి 
అస్త్రవిద్యా కౌశలాన్ని, పరాక్రమాన్ని ప్రస్తుతించి ఇట్లా అన్నాడు: 'ఓ ఆచార్యా! ఇంతటి గొప్పవాడవు నీవు. నీకు 
ఈ పాండవులు దేనిలోను సరిరారు. అయినా వారిని శిష్యులుగా భావించి గొప్పగా చిత్రిస్తూ వారితో యుద్దానికి 
తగిన విధంగా తలపడకపోతున్నావంటే అది నా దురదృష్టం. దైవాన్ని నిందించటమే తప్ప ఇంతకంటే నే నేమి 
చేయగలను?” దుర్యోధను డిట్టా పలికిన వెంటనే ద్రోణాచార్యుడు కోపంతో ఇట్టా అన్నాడు: ఆనాడు ఇంద్రుడు 
తన ఖాండవవనాన్ని అగ్నిహోత్రుడి బారినుండి రక్షించుకోలేక వదులుకొన్నాడంటే - అన్నిహోత్రుడికి రక్షణగా 
నిలిచిన అర్జునుడు నా శిష్యుడని మన్నించేనా? ఘోషయా(త్రలో చిత్రసేనాది గంధర్వులు నిన్ను బందీగా పట్టుకొని 
కూడా విడిచి పారిపోయారంటే అదికూడా అర్జునుడు నా శిష్యుడని భావించేనా? ఇంద్రాదులకే దుర్ణయులైన నివాత 
కవచ కాలకేయాది రాక్షసులను జయించింది అర్జునుడు నా శిష్యుడనేనా? ఇదంతా తెలిసి ఉండీ కూడా నీవు 
లేనిపోని దుర్భాషలాడటం ఎందుకు?” అని ద్రోణాచార్యుడు గద్దించగానే ఆ దుర్యోధనుడు కోపావేశంతో అతడితో 
ఇట్లా అన్నాడు: 'ఓ (ద్రోణాచార్యా! ఇట్టా అర్జునుడి గొప్పలు చెప్పే నీవు ఆ అర్జునుడికి దీటుగా నిలిచి పోరాడ 
జాలకపోతే పోనీ, అతడితో యుద్దానికి దిగక ఉండిపొమ్ము, నీకు ఇష్టమైన వారితోనే యుద్దం చేయటానికి కొంత 
సైన్యం తీసుకొని వెళ్ళుము. ఆ అర్జునుడితో యుద్దం చేసి, ఓడించి, సంహరించటానికి నేను, దుశ్శాసనుడు, 
శకుని, కరుడు ఉండనే ఉన్నాము” ఇట్లా దుర్యోధనుడు పలుకగా విని ద్రోణాచార్యుడు నవ్వి దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు: 'ఓ దుర్యోధనా! మీరందరూ అట్లా చేయండి. ప్రస్తుతం ఇదే మీ కర్తవ్యం. ఒకవేళ అట్లా చేస్తే 
అర్జునుడిని గెలువవచ్చునేమో? పొండి” అని పలికి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 1. ఈ చంద్రోదయ వరనం సంస్కృత మూలానుసారియె ఉన్నది. సంస్కృత మూలంలో ఈ చం(ద్రవర్లనాపరమైన 
Cyc] యా గ రూ 
శ్లోకం ఎన్నో అలంకారశాస్త్ర గ్రంథాలలో ఉదాహృతమై ప్రసిద్ధి చెందింది. ఆ శ్లోకం ఇది - 


శ్లో॥ “తతః కుముదనాథేన కామినీగండ పాండునా 
నేత్రానందేన చంద్రేణ నూహేంద్రీ దిగలంకృతా” (దోణ. 185 - 46) 


కువలయానందకర్త అప్పయ్య దీక్షితులు ఈ శ్లోకాన్ని రూపకాలంకారోదాహరణంగా ఉదాహరించాడు. 


2. ఇంకో విశేషం - అర్జునుడి పరా(క్రమ (ప్రశస్తిని చాటి చెప్పే మూడు సంఘటన లిక్కడ ఉదాహరించబడ్డాయి. ఒకటి 
ఖాండవదహన వృత్తాంతం. ఇది శ్రీ మదాంధ్ర మహాభారతం ఆదిపర్వంలోని అష్టమాశ్వాసంలో ఉన్నది. ఇక రెండవది ఘోషయా(త్రా 
వృత్తాంతం - ఇది శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్యపర్వంలోని పంచమాశ్వాసంలో ఉన్నది. మూడవది నివాతకవచులనే మూడు 
కోట్ల రాక్షసులను జయించిన కథ ఆంధ్రమహాభారతం అరణ్యపర్వం చతుర్జాశ్వాసంలోనిది. ఆయా ఆశ్వాసాల నుండే ఈ కథల 

ల a యణ 
వివరాలు తెలుసుకొనవచ్చు. 


క. _ 'కుడిచితి, కట్టితి, పెట్టితి, । పుడమి సమస్తంబు నఖిల భోగంబుల నె 
క్కుడు పేర్మి ననుభవించితి; । తొడరుము వెఅ పుడిగి పార్టుతోడ( గుమారా! 277 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 667 


ప్రతిపదార్థం: ఓ కుమారా!= ఓ దుర్యోధనా!; కుడిచితి= వివిధరుచ్యభోజ్య పదార్థాలను భుజించావు; కట్టితి= సువర్షవ(స్తాలను 
ధరించావు; పెట్టితి= నీవు మాత్రమేకాక నీవారందరికీ కుడువ కట్టబెట్టావు; పుడమి సమస్తంబు= ఈ భూమినంతా; అఖిల 
భోగంబులన్‌= సమస్త రాజభోగాలతో; ఎక్కుడు పేర్మిన్‌= మిక్కిలి గొప్పతనంతో; అనుభవించితి= అనుభవించావు. (ఇక నీకు 
ఇది అనుభవించకపోయితినే అనే ఏ చింతా లేదు కాబట్టి); వెజపు= మరణభయాన్ని; ఉడిగి= విడిచి; పార్టుతోడన్‌= అర్జునుడితో; 
తొడరుము= యుద్దానికి పూనుకొమ్ము. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! నీవీ భూమండలాన్ని సమస్త రాజభోగాలతో గొప్పగా అనుభవించావు. వివిధ రుచ్య 
భోజ్య పదార్థాలను, సువర్ల వ(స్తాదులను నీవు మాత్రమే కాక నీవారందరిని అనుభవింపజేశావు. ఇంతకంటె 
కావలసిందేముంది? - ఇక నీవు నిశ్చింతగా అర్జునుడితో యుద్దానికి వెళ్ళుము. అర్జునుడి చేతిలో మరణిస్తానేమో 
అనే భయం నీ కక్కరలేదు. వెళ్ళుము”. 


విశేషం: శ్లో॥ దత్తం భుక్తమధీతం చ ప్రాప్తమైశ్వర్య మీప్పితం 
కృతకృత్యో2 నృణశ్చాసి మాభై ర్యుధ్యస్వ పాండవమ్‌॥ (ద్రోణ - 185/36) 


ఈ సంస్కృత మూలక్లోకానికి తెలుగు సేత ఇది - “అధీతం' అనే పదానికి తెలుగు సేత లేదు. అధ్యయనమంటే 
వేదశాస్రాద్యధ్యయనమే అవుతుంది కాని ధనుర్వేదాదుల అభ్యాసం అధ్యయనమనిపించుకోదు. ఆ పదం ఆ అర్థమందే రూఢమైంది. 
దుర్యోధనుడు వేదాదుల నభ్యసించినా అది అతనియందు చరితార్థం కాలేదు. సద్దర్మాచరణమే అధ్యయన ఫలం. అది 
పరద్రోహచింతన శీలుడైన దుర్యోధనుని యందు మృగ్యమే. కాబట్టి ఆ పదాన్ని పరిహరించటంలో తిక్కన ఎంతో జౌచిత్యం 
పాటించాడనిపిస్తుంది. 


వ. అని యప్పాంచాలు బలంబు దిక్కు పేరుక్కున నడచె(; గౌరవపతియును బాండవుల వలనికి నురవడించె; 
నిట్లు వేకువ జామున సంగ్రామంబు సెల్లం బదంపడి తూ ర్పెజ్టి నగుచు వచ్చె; నప్పు డచ్యుతుం డర్జును 
నాలోకించి “రెండు మైల గండు మిగిలి వచ్చి పోరడు నిమ్మూ(కల నన్నిటిని డాపట నిడి తబుమవలయు” 
ననియతం డొడంబడ నమ్మెయి నరదంబు నడపె; భీముండును బరవసంపు మాటల బీభత్సునిం బురికొలిపె; 
నివ్విధంబున( గడంగిన గాండీవిం బొదివి దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు పెల్లేసిన 'నయ్యోధవరుం 
డందటి కన్నిరూపులై యేట్లాడ నిరువాంగును బెరసి తలలు వట్టికొని పోట్లాడె( దదనంతరంబ. 278 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఆ+పాంచాలు బలంబు దిక్కు= పాంచాల రాజుల సైన్యంవైపు; పేరు+ఉక్కునన్‌= గొప్ప వేగంతో; 
నడచెన్‌= వెళ్ళాడు; కౌరవపతియును= దుర్యోధనుడు కూడ; పాండవుల వలనికిన్‌= పాండవుల వైపునకు; ఉరవడించెన్‌= వెళ్ళటానికి 
వేగిరపడ్డాడు; ఇట్టు= ఈ విధంగా; వేకువజామున(న్‌)= తెల్లవారుజామున; సం([గ్రామంబు= యుద్దం; చెల్లన్‌= నడుస్తూ ఉండగా; 
పదంపడి= [క్రమ[క్రమంగా; తూర్పు= తూర్పుదిక్కు; ఎజ్జనగుచు వచ్చెన్‌= ఎ(ర్రబారబొచ్చింది; అప్పుడు= ఆ సమయంలో; 
అర్జునున్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు (ఇట్టా అన్నాడు); రెండు మైలన్‌= రెండు వైపుల; గండు= 
పౌరుషం; మిగిలి= అతిశయించి (పరాక్రమాతిశయంతో); వచ్చి; పోరెడు= యుద్దం చేస్తున్న; ఈ+మూంకలన్‌+అన్నింటిని= ఈ 
సైన్యాలనన్నింటిని; డాపటన్‌= ఎడమవైపు; ఇడి= ఉంచి; తణుమవలయున్‌= పరుగులు తీయించాలి; అని= ఇట్లా పలికి; అతండు=ఆ 
అర్జునుడు; ఒడంబడన్‌= సమ్మతించగా; ఆ+మెయిన్‌= ఆ విధంగా; అరదంబు= రథాన్ని; నడపెన్‌= తోలించాడు; భీముండును= 
భీమసేనుడును; బరవసంపు మాటలన్‌= అభినివేశాన్ని కలిగించే మాటలతో; బీభత్సునిన్‌= అర్జునుడిని; పురికొలిపెన్‌= ఉత్సాహ 
పరిచాడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కడంగిన గాండీవిన్‌= యుద్దానికి ఉద్యమించిన అర్జునుడిని; పొదివి= చుట్టుముట్టి; 
దుర్యోధన దుశ్శాసన శకుని కర్షులు= దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు అనే నల్వురు యోధులు; పెల్లు=మి క్కిలి;ఏసినన్‌= 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


బాణాలు వేయగా - యుద్దం చేయగా అని భావం; ఆ+యోధవరుండు= యోధులలో శ్రేష్టుడైన ఆ అర్జునుడు; అందణకున్‌= 
ఆ యోధులందరికీ; అన్నిరూపులై= (వారెందరో) అన్ని రూపాలు గలవాడై - అనగా అట్టా భాసిస్తూ (ఆయా యోధులు తమతోనే 
యుద్దం చేస్తున్నట్టుగా తోస్తూ అని భావం); ఏట్టాడన్‌= యుద్దం చేయగా; ఇరువాంగును= రెండువైపుల సైన్యాలు; బెరసి= 
కలిసిపోయి; తలలు+పట్టికొని= ఒకరితలనొకరు పట్టుకొని; పోట్లాడెన్‌= యుద్దం చేశాయి; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: అని పలికి పాంచాలవీరుల సైన్యాలవైపు యుద్దం చేయటానికి వెళ్ళాడు (ద్రోణాచార్యుడు.) ఇక 
దుర్యోధనుడు పాండవులున్న వైపునకు యుద్దానికి పరుగుతీశాడు. ఇట్టా తెల్లవారుజామున యుద్దం సాగుతూ 
ఉన్నది. క్రమక్రమంగా తూర్పుదిక్కు ఎర్రబారసాగింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు. 
“ఈ కౌరవ సైన్యాలు రెండు వైపులనుండీ వస్తున్నాయి. పౌరుషంతో యుద్దం కూడా బాగా చేస్తున్నాయి. ఈ 
సైన్యాలనన్నింటిని ఎడమవైపుగా ఉంచి తరిమివేయాలి.” అర్జునుడు అట్టే అన్నాడు. కృష్ణుడు రథం ఆ వైపునకు 
నడుపుతూ ఉన్నాడు. అప్పుడు భీముడు పౌరుషాన్ని రేకెత్తించే మాటలు పలుకుతూ అర్జునుడిని మరింత 
ఉత్తేజపరిచాడు. అంతలోనే దుర్యోధనాది దుష్టచతుష్టయం అర్జునుడిని ఎదుర్కొని బాణాలు కురిపించారు. వారిని 
చూడగా అర్జునుడికి కోపం రెండింతలై వారికందరికీ అన్ని రూపాలతో యుద్ధం చేస్తున్నట్లు భాసించాడు. రెండు 
వైపుల సైన్యాలు కలియబడి ఒకరితలనొకరు పట్టుకొని కేశాకేశి బాహాబాహి అన్నట్టుగా యుద్దం చేశాయి. తరువాత 


విశేషం: కేశాకేశి యుద్దం సాగిందని చెప్పటంచేత అర్జునుడి ధాటికి తమ తమ రథగజాశ్వవాహనాలు భగ్నంకాగా, ధూళి రేగి 
సైన్యమంతా అంధకారం అలుముకొని తమవా రెవరో ఇతరు లెవరో తెలియక ఎదురైన వారితో కేశాకేశి యుద్దానికి దిగారనే 
మూలార్ధం ఇక్కడ సం(గ్రహించబడింది. సంస్కృత మూలం ఇట్లా ఉన్నది. 
శో అథ దుర్యోధన: కర్ణః శకునిశ్చాపి సౌబలః ॥ 

అభ్యవర్షచ్చరవ్రాతైః కున్తీపుత్రం ధనంజయమ్‌ ॥ 

తేషా నుస్తాణి సర్వేషా ముత్తమాస్ర్రవిదాం నరః ॥ 

కదర్గీకృత్య రాజేంద్ర! శరవర్తెరనాకిరత్‌ । 

అసె రస్రాణి సంవార్య అఘుహస్తో జితేంద్రియః ॥ 

సర్వా నవిధ్యన్నిశితై ర్రశభిర్హశభి:ః శరైః | 

ఉద్దూతా రజసో వృష్టి: శరవృష్టి స్తదైన చ ॥ 

తమళ్చ ఘోరం శబ్దశ్చ తదా సనునుభన న్మహాన్‌ | 

నద్యౌర్న భూమి ర్న దిశః ప్రాజ్ఞాయంత తథా గతే ॥ 

సైన్యేన, రజసా మూఢం సర్వమంధ మినా భవత్‌ | 

నైన తే న నయం రాజన్‌ ప్రాజ్ఞాసిస్మ సరస్పరమ్‌ । 

ఉద్దేశేనహి తేన స్మ సనుయుధ్యన్త పార్థివాః | 

విరథా రథినో రాజన్‌ సమాసాద్య సరస్పరమ్‌ ॥ 

కేశేషు సనుసజ్జన్న కవచేషు భుజేషు చ | 

హతాశ్వా హతసూతాళ్ళ నిశ్చేష్టా రథినో హతాః ॥ (ద్రోణ. 186-14-21 శ్లో) 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 669 


క మొనలో నిలువక యుత్తర । మునకై చని యేకతంబు మొనసిన గురునిం 
గని పాండవ సైన్యము పులి(। గనిన హరిణకులము నట్లు కంపము నొందెన్‌. 279 


ప్రతిపదార్థం: మొనలోన్‌= సైన్యంలో; నిలువక= ఉండక; ఉత్తరమునకై= ఉత్తర దిక్కునకు; చని= వెళ్ళి; ఏకతంబు= ఒంటరిగా; 
మొనసిన గురునిన్‌= యుద్దానికి పూనుకొన్న ద్రోణాచార్యుడిని; కని= చూచి; పాండవ సైన్యము= పాండవుల సైన్యం; పులిన్‌= 
పెద్దపులిని; కనిన హరిణ కులము అట్టు= చూచిన లేళ్ళ సమూహం వలె; కంపము= వణకును; ఒందెన్‌= పొందింది (భయంతో 
వణకిపోయింది.) 


తాత్పర్యం: సైన్యం అగ్రభాగాన నిలువకుండా ద్రోణాచార్యుడు ఉత్తరభాగానికి వెళ్ళి, ఒంటరిగా పోరు సల్పటానికి 
పూనుకోగా పాండవసైన్యం పులిని చూచి లేళ్ళసమూహం భయపడినట్టు భయపడి వణకిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. ఈ ఉపమానం (ద్రోణాచార్యులముందు నిలిచి పోరు సల్పే ధైర్యంకల వాడెవ్వడు కూడా లేడనే అర్థాన్ని 
చిస్తుంది 


= క 


ర్త 


వ. ఇత్తెటింగున నెటి గలిగి యద్దసవారిం బిలిచిన నా సైనికు లచ్చెరువడువారును, గోపించువారును, గడంకలు 
దెచ్చుకొను వారును, నివ్వెటి(గందు వారునునయి; రందు విరాట ద్రుపదులును ద్రుపదు మనుమలలోన 
మువ్వురును గేకయపతులును సబలంబుగా బలువిడిం గవిసి యక్కుంభసంభవుం జుట్టుముట్టిన, నతండు. 

280 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; నెణీ= పరాక్రమం; కలిగి= ఉండి; ఆ+దెసవారిన్‌= ఆ వైపున ఉన్నవారిని; 
పిలిచినన్‌= యుద్దానికి ఆహ్వానించగా; ఆ సైనికులు= ఆ సైన్యంలోని వారు (కొందరు); అచ్చెరువడువారును (అయిరి)= 
ఆశ్చర్యపడేవారు; కోపించువారును (అయిరి)= కోపంగల వారయినారు (మరికొందరు); కడంకలు= ఉత్సాహాలు; తెచ్చుకొనువారును 
(అయిరి)= తెచ్చుకొన్నవారు (అనగా లేని ఉత్సాహాన్ని చూపుతూ తెగించారు); (మరికొందరు) నివ్వెజంగు= నిశ్చేష్టతను (కాళ్ళు, 
చేతులు ఆడని స్థితిని); అందువారును= పొందేవారు; అయిరి= అయ్యారు; (అయిరి అనే ఈ పదం అచ్చెరువడువారును మొదలగు 
పదాలన్నింటితో అన్వయిస్తుంది). (కాబట్టి అన్నింటితో ఈ పదాన్ని జోడించి అర్ధం వ్రాయబడింది. ఇట్లా పదాన్ని ఆవృత్తి చేయటాన్ని 
అనుషంగం అంటారు); అందున్‌= ఆ సైన్యంలో విరాట ద్రుపదులును=విరాటరాజు, ద్రుపదమహారాజు; [ద్రుపదు మనుమలలోనన్‌= 
'ద్రుపదుడి మనుమలలో; మువ్వురును= ముగ్గురు మనుమలు మాత్రం; కేకయపతులును= కేకయ దేశపు రాజులు (వీరందరు); 
సబలంబుగాన్‌= తమ తమ సైన్యాలతో కూడా; బలువిడిన్‌= వేగంగా; కవిసి= ఎదుర్కొని; ఆ+కుంభసంభవున్‌= ఆ ద్రోణా 
చార్యుడిని; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అతండు= ఆ ద్రోణాచార్యుడు. 


తాత్సర్యం: ఈ విధంగా పరాక్రమశాలి అయిన (ద్రోణాచార్యుడు ఆ శృత్రుపక్షీయులను యుద్దానికి ఆహ్వానిస్తూ 

ఉంటే ఆ సైనికులు కొందరు ఆశ్చర్యపోయారు. మరి కొందరు యోధులు అతడిపై కోపంతో మండిపడ్డారు. 

మరికొందరు లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని యుద్దానికి సన్నద్ధమయ్యారు. మరికొందరు కాళ్ళూ చేతులు ఆడక, 
౧ ఠా 

అట్లే చూస్తూ ఉండిపోయారు. ఇట్టి పరిస్థితిలో విరాట ద్రుపద రాజులు ఇద్దరు, (ద్రుపదుడి మనుమలు ముగ్గురు 

మరియు కేకయరాజులు వీరందరూ సైన్యాలతో కలిసి వేగంగా వెళ్ళి |ద్రోణాచార్యులను చుట్టుముట్టారు. అప్పుడు 

ఆ (ద్రోణాచార్యుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. ప్రజ నెల్లం దునుమాడి యుగ్రముఖు. డై పాంచాల పొత్రత్రయం 
బు జముం జేర(గం బుచ్చి, కేకయుల కేపుం జేవయుం జూపి యం 
బుజముల్‌ గోసినకైవడిం దలలు సంఫుల్లాస్య భల్లంబు ల 
క్కజ మై యుండ నిగిడ్డి త్రుంచె. బటుదోర్గర్వం బఖర్వంబుగన్‌. 281 


ప్రతిపదార్థం: (ప్రజన్‌+ఎల్లన్‌= సమస్త సైనిక జనాన్ని; తునుమాడి= సంహరించి; ఉగ్రముఖుండు+ఐ= భయంకరమైన ముఖం 
గలవాడై ((క్రోధోద్దీప్తిచేత ఆ ద్రోణాచార్యుడి ముఖం శత్రువులకు భయం కొల్పుతూ ఉన్నదని భావం); పాంచాల పౌత్ర త్రయంబు= 
పాంచాలరాజైన (ద్రుపదుడి ముగ్గురు మనుమలను - త్రయ మనగా మూడింటి సముదాయం (పౌత్రాణాంత్రయం షుత.స,); 
జమున్‌= మృత్యుస్వరూపుడైన యమధర్మరాజును; చేరంగన్‌= చేరేవిధంగా; పుచ్చి= పంపి (సంహరించి); కేకయులకున్‌= కేకయ 
రాజులకు; ఏపున్‌= ఆధిక్యాన్ని; చేవయున్‌= సామర్ధ్యాన్ని; చూపి= దర్శింపజేసి; సంపుల్ల+ఆస్య భల్లంబులు= మిక్కిలి వికసించిన 
వెడల్పైన ముఖం అనగా అ(గ్రభాగం (ములికి) గలిగి ఉన్న భల్లము లనే బాణాలు; అక్కజము+ఐ+ఉండన్‌= ఆశ్చర్యాన్ని కలిగించేవై 
ఉండే విధంగా; నిగిడ్బి= చొప్పించి; తలలు= ఆ కేకయరాజుల తలలను; అంబుజముల్‌= కమలాలను; కోసిన కైవడిన్‌=కోసినవిధంగా; 
పటుదోర్గర్వంబు= సమర్థములైన బాహువులయొక్క గర్వం; అఖర్వంబుగన్‌= అనల్పమై ఉండే విధంగా; (త్రుంచెన్‌= త్రెంచి వేశాడు; 
(తీక్ష్‌ణములైన భల్లాలనే పేరుగల బాణాలతో కేకయరాజుల తలలను ఖండించి తన బాహుబలాన్ని చాటుకొన్నాడనిభావం). 


తాత్పర్యం: సైన్యంలోని వార లందరినీ సంహరించి, మరియు (క్రోధావేశంతో భయంకరమైన ముఖం కలవాడై, 
(ద్రుపదుడి మనుమలను ముగ్గురిని హతమార్చాడు. తరువాత కేకయరాజులకు తన శక్తి ఎట్టిదో చూపించాడు. 


ఆ కేకయరాజుల తలలను భల్లబాణాలతో కమలాలను కోసినంత సులువుగా తెగగొట్టివేశాడు. శత్రువులకు తన 
బాహుబలంయొక్క గొప్పతనమేమిటో తెలిసిపోయేటట్టు చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. వెండియు. 282 
తాత్పర్యం: ఇంకా. 

విరాట ద్రుపదులు దోణునిచేత. జచ్చుట (సం. 7-161-34) 


శా. చంచద్దాణ పరంపరా ప్రహతులన్‌ సైన్యంబు( గ్రూరోద్దతిం 
~~ cc. యల 
జించెం; జించిన నింక నెన్న(టికి నిస్సీ భూరిబాహాబలం 
బంచుం గూడి కడంగి నొంప( గుపితుండై మత్య్వభూవల్లభుం 
బాంచాల క్షితినాథునిం దునిమె దర్పస్పూర్తి శోభిల్లంగన్‌. 283 


ప్రతిపదార్థం: చంచత్‌= కదలుతున్న; బాణ= బాణాలయొక్క; పరంపరా= వరుసలచేతనైన; ప్రహతులన్‌= దెబ్బలచేత; 
సైన్యంబు= (తమ తమ) సైన్యాన్ని; క్రూర+ఉద్దతిన్‌= భయంకరమైన జౌద్దత్యంతో; చించెన్‌= చీల్చివేశాడు; చించినన్‌= చీల్చి 
చెండాడగా (చూచి విరాటద్రుపదులు); భూరిబాహాబలంబు= ఈ మా గొప్ప బాహుబలం; ఇస్సీ= వ్యర్ధం; ఇంకన్‌= మళ్ళీ; 
ఎన్నంటికిన్‌= ఏనాటికి; అంచున్‌= అంటూ; కూడి= ఆ ఇద్దరు కలిసి; కడంగి= పూనుకొని; నొంపన్‌= బాణాల వర్షంతో నొప్పించగా; 
కుపితుండు+ఐ= కోపం గలవాడై (ఆ ద్రోణాచార్యుడు); మత్స్యభూవల్లభున్‌= మత్స్య దేశపు రాజైన విరాటుడిని; పాంచాలక్షితినాథున్‌= 
పాంచాలదేశపురాజైన ద్రుపదుడిని (వీరిద్దరిని); దర్పస్సూర్తి= బాహుబలదర్పంయొక్క స్ఫురణం; శోభిల్లంగన్‌= శోభిస్తూ ఉండే 
విధంగా; తునిమెన్‌= సంహరించాడు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 671 


తాత్సర్యం: (ఆ (ద్రోణాచార్యుడు) శత్రులకు భయం కలిగించే బౌద్దత్యంతో వాడి అయిన బాణాల పరంపరలు 
వర్షించి, ఆ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. విరాట ద్రుపదులు “ఇప్పుడు గాక మరెప్పుడు మా బాహుబలాల 
ఉపయోగం?” అని మనస్సులో భావించి, మిక్కిలి (క్రోధోత్సాహాలతో ద్రోణుడిని ఎదుర్కొని అతడిపై బాణవర్షాన్ని 
కురిపించగా, దానితో (ద్రోణాచార్యుడు మిక్కిలి కోపించి, వెంటనే తన బాహుబల గర్వం (ప్రకాశించే విధంగా 
విక్రమించి విరాట (ద్రుపదులను నేలగూల్చాడు. 


వ. ఇవ్విధంబున విరాటద్రుపదులు పడినం జూచి ధృష్టద్యుమ్నుండు 'ద్రోణుం జంప నయితినేనిం గులాచార 
ధర్మంబులకు( దప్పినవా(డ నగుదు' నని పలువురు విన బాస యిచ్చి పాంచాల సేనా సమన్వితుండై యతని 
పయిం గవిసినం గురుపతి గర్జాదులుం దానును నడ్డపడి పెనంగె; పెనంగినం దవులం బడిన యా 
ద్రుపదనందనుం గనుంగొని యనిలతనయుం డదవల్లి 'నన్ను. జూడు' మనుచు నడరిన నప్పార్షతుండును 
గూడికొనిన నక్కౌరవేశ్వరుండును బరవసంబు సేయుటయు, నుభయ బలంబులుం బురికొని తలపడిన 
సంకుల సమరం బయ్యె; నంత. 284 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విరాట (ద్రుపదులు= విరాటరాజు, (ద్రుపదరాజు (వీరిద్దరు); పడినన్‌= పడిపోగా 
(సంహరింపబడగా); చూచి= గమనించి; ధృష్టద్యుమ్నుండు= [ద్రుపదుడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు; ద్రోణున్‌= ద్రోణాచార్యుడిని; 
చంప నయితి నేనిన్‌= చంపక పోయినట్లయితే; కుల+ఆచార ధర్మంబులకున్‌= వంశపరంపరగా వచ్చిన కులాచారాలకు, ధర్మాలకు 
కూడ; తప్పినవాండను+అగుదును= అతిక్రమణ చేసిన వాడిని అవుతాను; అని= ఈ విధంగా; పలువురు= అనేకులు; వినన్‌= 
వింటూ ఉండగా; బాస+ఇచ్చి= మాట ఇచ్చి (ప్రతిజ్ఞచేసి); పాంచాలసేనా సమన్వితుండు+ఐ= పాంచాల సైన్యంతో కూడుకొన్నవాడై; 
అతని పయిన్‌= ఆ ద్రోణాచార్యుడిపైకి; కవిసినన్‌= ఉరుకగా; కురుపతి= దుర్యోధనుడు; కర్ల+ఆదులున్‌= కరుడు మొదలైన 
వారు; తానును= తాను (ఆ దుర్యోధనుడు స్వయంగా); అడ్డపడి= (అటువైపు వెళ్ళకుండా) అడ్డంవచ్చి; పెనంగెన్‌= పోరాడారు; 
పెనంగినన్‌= (వారు అడ్డగించి తనపై) పోరాటం సాగించగా; తవులన్‌+పడిన= వారినే తగుల్కొని ఉన్న (అనగా తదేక దీక్షతో 
వారితోనే యుద్దానికి దిగుతున్న); ఆ [ద్రుపదనందనున్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; అనిల తనయుండు= 
వాయుపు(త్రుడైన భీముడు; అదల్సి= గద్దించి; నన్నున్‌= నన్ను (భీముడిని); చూడుము+అనుచున్‌= చూడుము అంటూ; అడరినన్‌= 
(ద్రోణాచార్యుల వైపు (భీముడు) విజృంభిస్తూ ఉండగా; ఆ+పార్షతుండును= ఆ ధృష్టద్యుమ్నుడు కూడ; కూడికొనినన్‌= (భీముడితో) 
కలియగా; ఆ+కౌరవ+ఈశ్చరుండును= ఆ దుర్యోధనుడు కూడ; బరవసంబు= (తన సైన్యానికి) ఉత్సాహం; చేయుటయున్‌= 
కలుగజేయగా; ఉభయ బలంబులున్‌= ఇరువైపులలోని సైన్యాలు; పురికొని= విజృంభించి; తలపడినన్‌= యుద్దానికి తలపడగా; 
సంకుల సమరంబు= ఒకదానిలో నొకటి చొచ్చుకపోయి సాగిన అనగా భయంకరమైన యుద్దం - సామూహిక యుద్దం; అయ్యెన్‌= 
అయ్యింది; అంతన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: ఈవిధంగా విరాటరాజూ, తన తండ్రి (ద్రుపదరాజూ హతులై పడిపోవటాన్ని చూచి ధృష్టద్యుమ్నుడు, 
“ఇదిగో నేను ద్రోణుడిని సంహరించకపోతే మా కులక్రమాగతములైన ఆచారాలను, ధర్మాలను అతి(క్రమించినవాడనే 
జొతాను” అని అక్కడి వారందరూ వినేటట్టు ప్రతిన బూని, పాంచాల సైన్యాన్ని వెంట తీసికొని, (ద్రోణుడిపైకి 
యుద్దానికి వెళ్ళాడు. అది గమనించి దుర్యోధనుడు - కర్షుడు మొదలైన వారితో వెళ్ళి అడ్డగించి ధృష్టద్యుమ్నుడితో 
యుద్దం సాగించాడు. ధృష్టద్యుమ్నుడు ముందుకు సాగక, వారితో యుద్దం సాగిస్తూ ఉండగా, భీమసేనుడు చూచి 
ధృష్టద్యుమ్నుడిని గద్దించి, తనను అనుసరించు మని చెప్పి, ద్రోణుడి వైపు విజృంభిస్తూ ఉండగా, ఆ ధృష్టద్యుమ్నుడు 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడా భీముడితో కలిసి విజృంభించాడు. ఇక దుర్యోధనుడు తన సైన్యాన్ని పురికొల్పాడు. అప్పుడు ఆ రెండు 
సైన్యాలు ఒకదానితో మరొకటి చొచ్చుకొని పోయి, యుద్దం చేయసాగాయి. యుద్దం భయంకరంగా నడిచింది. 
ఆ సమయంలో. 


విశేషం: భీముడు ధృష్టద్యుమ్నుడిని గద్దించిన తీరు మూలంలో ఇట్లా ఉన్నది. 
శ్లో॥ ద్రుపదస్య కులే జాతః సర్వాస్రే ప్వస్త్ర విత్తము | 
కః క్షత్రియో నున్యమానః (ేక్షేతారిమవస్థితమ్‌ ॥ 
పితృపుత్ర నధం ప్రాప్య పుమాన్‌ కః పరిసాలయేత్‌ । 
విశేషతస్తు శపథం శపిత్వా రాజసంసది ॥ 
ఏష వైశ్వానర ఇన సమిద్ధః స్వేన తేజసత్‌ ॥ 
శరచాపేంధనో (ద్రోణః క్షత్రం దహతి తేజసా ॥ 
పురాకరోతి నిళ్ళేషాం సాండవానా మనీకినీమ్‌ । 
స్థితాః పశ్యత మే కర్మ ద్రోణమేన వ్రజామ్యహమ్‌ ॥ (ద్రోణ - 186/51-55) 
(పురాకరోతి= సద్యః కరిష్యతీత్యర్థః -యావత్సురానిపాతయో ర్ల్‌ - ఇతి లట్‌ పురాకరోతి' అనగా తొందరగా చేయగలడు 
అని అర్థం - ఇది విశేషార్థ యోగం 
(ధృష్టద్యుమ్నుడిని భీముడు గద్దించట మేమి? అనే సందేహ నివృత్తికై ఈ అంశ మిక్కడ ప్రస్తావించబడింది.) 


క _ విరియించి తామరలలో । నరుణాంశులు సొచ్చి సుభగ మగు సౌందర్య 
స్పురణము నొందంగ6 దోంచెం | దరణి యుదయ శిఖరిమీంద ధరణీనాథా! 285 


ప్రతిపదార్థం: ఓ ధరణీనాథా! ఓ ధృతరాష్ట్ర మహారాజా! తరణి= సూర్యుడు; విరియించి= వికసింపజేసి; తామరలలోన్‌= 
కమలాలలో; అరుణ+అంశులు= ఎర్రని కిరణాలు; చొచ్చి= ప్రవేశించి; సుభగమగు= భాగ్యవంతమైన; సౌందర్య స్పురణము= 
సౌందర్యశోభను; అందంగన్‌= పొందేవిధంగా; ఉదయ శిఖరిమీందన్‌= తూర్పుకొండమీద; తోంఛెన్‌= ఉదయించాడు. 


తాత్పర్యం: ఓ రాజా! పద్మాలలో ఎర్రని కిరణాలు ప్రవేశించి అవి అందంగా ప్రకాశించేటట్లు వికసింపచేసి, సూర్యుడు 
తూర్పుకొండమోద ఉదయించాడు. 


వ. అప్పుడురెండు దెటింగుల జనంబులుం గాలోచిత కృత్యంబులు సలిపి క్రమ్మజి( గయ్యంబు సేయం దొడంగిరి; 
ప్రొద్దెక్కిన నెండ తాంకును రేయింటి యలజడియు నప్పటి యాంకలియు నొడళ్ళు డిల్లపడం జేసినను 
మొగంబులు వెడంగు పటిపినను బొలివోని పొరుషంబుల నయ్యిరువా(గునుం గడంగి కలయన్‌ బెరసి 
పెనంగు నా రభసంబునం బెల్లెస(గు ధూళికతంబునం బోయిన రాత్రి మగుడ వచ్చె నను బుద్ది యెల్లవారికిం 
బుట్టె; నట్టియెడ ద్రోణ ధనంజయులు మిసిమింతులుగాక సేనలం జీకాకు పడనీక పొదివి పోరించిరి; 
బెట్టిదంబు లగు వివిధాస్త్ర శస్త్ర పాతంబులం గరి తురగ పదాతి వ్రాతంబుల శరీరంబులం దొరంగు రుధిరం 
బారేణువు నడంచిన కొలది నిలువక బహుల ప్రవాహంబుల నుత్పాదించె; నార్పులు బొబ్బలుం బోట్ల నొటిలు 
చప్పుళ్ళను జిందంబుల మో(తయు బెరసి పరగి నలుదిక్కులుం బిక్కటిలై; నా సమయంబున. 286 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 673 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో అనగా సూర్యోదయం కాగానే; రెండు తెజంగుల జనంబులున్‌= రెండువైపులనున్న 
జనులు; కాల+ఉచిత కృత్యంబులు= ఆ కాలానికి తగిన దంతధావనాది క్రియలను; సలిపి= చేసి; క్రమ్మణన్‌= మళ్ళీ; కయ్యంబు= 
యుద్దం; చేయన్‌+తొడంగిరి= చేయబూనారు; (ప్రొద్దు+ఎక్కినన్‌= పొద్దెక్కుతూ ఉంటే; ఎండతాంకును= ఎండదెబ్బ; 
రేయింట+అలజడియును= రాత్రి (నిద్రలేకపోవటం చేత కలిగిన) అలసట; అప్పటి+ఆంకలియున్‌= అప్పుడు కలిగిన ఆకలి (ఇవన్నీ 
కలిసి); ఒడళ్ళు= శరీరాలను; డిల్లపడన్‌+చేసినను= బలహీనపరచినప్పటికి; మొగంబులు= ముఖాలను; వెడంగు పజపినను= 
వికృతం చేసినప్పటికి కూడ; పొలివోని పారుషంబులన్‌= తరిగిపోని పరాక్రమాలతో; ఆ+ఇరువాంగునున్‌= ఆ రెండు సైన్యాలు 
కూడ; కడంగి= యుద్దానికి పూనుకొని; కలయన్‌= రెండు ఒకటిగా కలిసిపోయే విధంగా; బెరసి పెనంగు+ఆ రభసంబునన్‌= 
మిక్కిలి పోరాడే ఆ వేగంతో; పెల్లు+ఎస(గు ధూళికతంబునన్‌= అధికంగా వ్యాపించిన దుమ్ము కారణాన; పోయినరాత్రి= గతించిన 
రాత్రి; మగుడన్‌= మళ్ళీ; వచ్చెను+అను బుద్ది= వచ్చింది అనే తలంపు; ఎల్లవారికిన్‌= అందరికీ; పుట్టెన్‌= కలిగింది; అట్టి+ ఎడన్‌= 
ఆ సమయంలో; ద్రోణ ధనంజయులు= ద్రోణాచార్యులు, అర్జునుడు (వీరిద్దరు); మిసిమింతులు+కాక= అలసిపోయిన వారు 
కాకుండా (అలసిపోక ఉత్సాహాన్ని చూపిస్తూ); సేనలన్‌= తమ తమ సైన్యాలను; చీకాకు పడనీక= చెదరి పోనీయక; పొదివి= 
ఉంచి; పోరించిరి= యుద్దం చేయించారు; బెట్టిదంబులు+అగు= భయంకరంగా ఉన్నట్టి; వివిధ+అస్ర శస్త్ర పాతంబులన్‌= పలు 
విధాలైన అ స్రశస్రాల పైపాటులతో; కరి= ఏనుగులయొక్క; తురగ= గుర్రాలయొక్క; పదాతి= కాలుబలంయొక్క; వాతంబుల= 
(ఈ మూడింటి) సమూహాలయొక్క; శరీరంబులన్‌= శరీరాలనుండి; తొరంగు రుధిరంబు= (ప్రవహిస్తూ ఉన్న రక్తం; ఆ రేణువును= 
ఆ ధూళిని; అడంచిన కొల(ది= అణచి వేసేటంత మేరకు; నిలువక= ఆగిపోక (ఇంకా); బహుల ప్రవాహంబులన్‌= అనేక (రక్త) 
ప్రవాహాలను; ఉత్సాదించెన్‌= పుట్టించింది (ఏ ధూళి అయితే సర్వత్ర వ్యాపించి రాత్రి భ్రాంతిని కలుగజేసిందో అంతటి ధూళిని 
కూడా కరితురగ పదాతి దళాల క్షతగాత్రాల నుండి పడిన రక్తం మటుమాయం చేసి, అంతటితో ఆగిపోక ఇంకా ఎన్నో రక్తప్రవాహాలను 
పుట్టించిందని భావం); ఆర్పులు= సింహనాదాలు; బొబ్బలున్‌= పెద్ద పెద్ద కేకలు (ఆర్తనాదాలు); పోట్లన్‌= ముష్ట్యా ఘాతాల 
వలన; ఒటులు= కలిగిన; చప్పుళ్ళును= ధ్వనులు; చిందంబుల ('మైోంతయున్‌= శంఖనాదాలు; బెరసి= కలసిపోయి; పరంగి= 
వ్యాపించి; నలుదిక్కులున్‌= నాల్గు దిక్కులు; పిక్కటిల్లైన్‌= నిండాయి; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఆ సూర్యోదయ కాలంలో రెండు వైపుల ఉన్న వారందరు కాలోచితకృత్యాలను నిర్వర్తించుకొని మళ్ళీ 
యుద్దానికి పూనుకొన్నారు. పొద్దెక్కింది. ఎండ దెబ్బ, మరియు రాత్రి నిద్రలేకపోవటం. ఆకలి సమయం - ఇవన్నీ 
కలిసి వాళ్ళ శరీరాలను (క్రుంగదీశాయి. మొగాలు వికృతంగా తోచాయి. అయినా యుద్దం ఎడతెగకుండా, పౌరుషం 
కనపరుస్తూ చేస్తూనే ఉన్నారు. ఆ యుద్దవేగం వలన పెద్ద ధూళి చెలరేగింది. పోయిన రాత్రి తిరిగి వచ్చిందా 
అనే (భ్రాంతి కలిగింది ఆ సైనికులందరికీ. ఆ సమయంలో ద్రోణాచార్యులు, అర్జునుడు అలసిపోకుండ తమ 
తమ సైన్యాలు చెదరిపోకుండా కట్టుదిట్టం చేసి యుద్దం సాగేటట్టు చేశారు. భయంకరాలైన వివిధశస్తాస్తాలు 
మోద పడడంవల్ల గజ అశ్వ పదాతిదళాల శరీరాలనుండి (ప్రవహించే నెత్తురు ఆ ధూళిని అణగించేకొలది నిలువక 
ఇంకా ఆ నెత్తురు ఎన్నో పాయలుగా (ప్రవహిస్తూనే ఉన్నది. సింహనాదాలు, పెద్ద కేకలు (ఆర్తనాదాలు) పిడికిళ్ళు, 
గుద్దుల చప్పుళ్ళు, శంఖనాదాలు- వీటన్నింటితో దిక్కులన్నీ పిక్కటిల్లాయి. ఆ సమయంలో. 

తే. పతియు యువరాజు గవలను బార్జుం గురుండు | భీము గర్జుండు6 దాంకి రుద్దామ లీల 

వారి రథ బహుగతులు దుర్వార విశిఖ । విసరణంబులు నద్దుత విధము లయ్యె, 287 


ప్రతిపదార్థం: పతియున్‌= రాజైన దుర్యోధనుడు; యువరాజున్‌= యువరాజైన దుశ్శాసనుడు (వీరిద్దరు); కవలను= నకుల 
సహదేవులను; గురుండు= విద్యాగురువైన ద్రోణాచార్యుడు; పార్టున్‌= అర్జునుడిని; కర్షుండు= కర్షుడు; భీమున్‌= భీముడిని; 
ఉద్దామలీలన్‌= భయమును కలిగించే విధంగా; తాంకిరి= ఎదుర్కొన్నారు; వారి రథ బహుగతులు= వారి రథాల పలు పోకడలు; 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్వార నివారింపరాని; విశిఖ= బాణాలయొక్క; విసరణంబులు= ప్రయోగాలు; అద్భుత విధములు= అచ్చెరువు గొలిపే 
విధానాలు కలిగినవై; అయ్యెన్‌= అయినవి. 

తాత్పర్యం: దుర్యోధనుడు నకులుడిని ఎదిరించగా, దుశ్చాసనుడు సహదేవుడిని ఎదిరించి పోరాడాడు. ఇక 
(ద్రోణాచార్యుడు అర్జునుడితో పోరు సలిపాడు. కర్షుడు భీముడితో యుద్దం చేశాడు. వీరందరి యుద్దం 
భయంకరంగా సాగింది. వారిరథాల పోకడలు వారి బాణప్రయోగాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. 


క. నకులుండు నృపతియు నొక్కం । డొకనిం జుట్టుకొని వచ్చు నొప్పును బలుపుం 
బ్రకటీకృత శౌర్యమ్మును | సకలజనము బ్రస్తుతించె జగతీనాథా! 288 

ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నకులుండు= మాద్రి కుమారుడు నకులుడు; నృపతియున్‌= రాజైన 

దుర్యోధనుడు; ఒక్కండు+ఒకనిన్‌= ఒకరు మరియొకరిని; చుట్టుకొని వచ్చు+ఒప్పును= చుట్టుముట్టి యుద్దంచేసే తీరును; 

బలుపున్‌= బలాన్ని; ప్రకటీకృత శౌర్యమ్మును= ్రదర్శించబడిన పరాక్రమాన్ని (యుద్దంలో చూపిన పరాక్రమాన్ని); సకల జనము= 

సమస్త జనం; ప్రస్తుతించెన్‌= (ప్రశంసించింది. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నకులుడు, దుర్యోధనుడు - వీరిద్దరూ యుద్దంలో ఒకరికొకరు చుట్లుముట్లి 
ర ఆ ® ల ల 

వచ్చే తీరు, బలము, (ప్రదర్శించబడిన పరా(క్రమం-ఏటిని సమస్త జనుల (ప్రశంసించారు. 


క విను సహదేవు(డు దుశ్ళా । సనుసూతుని( దునుమ, నతండు సారథికృత్యం 
బును జలుపుచు నేయుచు( గవి । సిన నాతండు నొంప( బబచె( జెడి తురగంబుల్‌. 289 


ప్రతిపదార్హం: విను= ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంకా వినుము; సహదేవుండు= మాద్రి రెండవ పుత్రుడు (యమళుడు) సహదేవుడు; 
దుశ్శ్ళాసను సూతునిన్‌= దుళ్ళాసనుడి యొక్క సారథిని; తునుమన్‌= సంహరించగా; అతండు= ఆ దుళ్ళాసనుడే; సారథి 
కృత్యంబును= సారథి చేయవలసిన పని రథాన్ని నడపటం - దానిని కూడ; చలుపుచున్‌= చేస్తూ; ఏయుచున్‌= యుద్దాన్ని 
చేస్తూ; కవిసినన్‌= (సహదేవుడిని) ఎదిరించగా; ఆత(డు= ఆ సహదేవుడు; నొంపన్‌= (బాణాలతో) బాధించగా; చెడి= ఆ బాధకు 
తాళలేక శక్తి కోల్పోయి; తురగంబుల్‌= గుర్రాలు; పజచెన్‌= పరుగులు తీశాయి. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు దుశ్ళాసనుడి సారథిని సంహరించగా, వెంటనే దుశ్చాసనుడు 
తానే రథం నడుపుకొంటూ, బాణాలు ప్రయోగిస్తూ విజృంభించగా, సహదేవుడు గుర్రాలను నొప్పింపగా, అవి 
బాధకు తట్టుకోలేక పరుగులు తీశాయి. 


విశేషం: సంస్కృత మూలంలో ఈ దుశ్శాసనుడు సారథి లేక యుద్దం చేసేటప్పటి స్థితి మనోహరంగా చి(త్రించబడింది. (సం. 
మహాద్రోణ. 188/7-8 గోరఖ్‌పూర్‌ ప్రతి). 


ఉ. భీముండు. గర్జుండుం గదిసి భీమసముద్దతి నేటులాడి రు 
ద్దామ గదానిపాతన విధంబులు నప్పుడు గల్గె నయ్యెడన్‌ 


భీముని వాజులన్‌ రయము పెంపునC గర్జుండు గూల్చై మార్గణ 
స్తోమమునం గురుప్రతతి చూడ్కులకుం బ్రమదం బొనర్జ్హుచున్‌. 290 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 675 


ప్రతిపదార్థం: భీముండును= భీముడు; కర్షుండును= కర్గుడు; కదిసి= (ఒకరి నొకరు) ఢీకొని; భీమసముద్దతిన్‌= భయంకరమైన 
దర్పంతో; ఏటులాడిరి= యుద్దంచేశారు; అప్పుడు= ఆ సమయంలో; ఉద్దామ గదానిపాతన విధంబులు= భయంకర 
గదాయుద్దంలోని దెబ్బల విధానాలు; కల్గెన్‌= కలిగినవి; (కర్షభీములిద్దరు మొదట ధనుర్యుద్దం చేసి, తరువాత కొంతసేపు 
గదాయుద్దానికి పూనుకొన్నారని మూల సంస్కృతంలో ఉన్నది); ఆ+ఎడన్‌= ఆ సమయంలో; కర్షుండు; భీముని వాజులన్‌= భీముడి 
అశ్వాలను; రయము పెంపునన్‌= వేగాధిక్యంతో; మార్గణస్తోమమునన్‌= (ప్రయోగించిన) బాణాల సమూహంతో; కురు (ప్రతతి 
చూడ్కులకున్‌= కురువీరుల చూపులకు; ప్రమదంబు= సంతోషాన్ని; ఒనర్చుచున్‌= కలుగజేస్తూ; కూల్చెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: భీముడు, కర్ణుడు డీకొని భయంకరంగా యుద్దం చేశారు. తరువాత వారిద్దరికి గదాయుద్దం సాగింది. 
వారొకరిపై మరియొకరు గదలు ప్రయోగించే తీరు భయంకరమై తోచింది. అప్పుడు కర్ణుడు వేగంగా బాణాల 
వర్షం కురిపించి, కురువీరులందరికి హర్షాన్ని కలిగిస్తూ భీముడి రథాలను నేలగూల్చాడు. 


ద్రోణార్డునుల ద్వంద్వ యుద్దము (సం. 7-163-20) 


వ. పవననందనుండు నకులస్యందనం బెక్కె గురుండును గిరీటియు వివిధ బాణాసారంబుల నంబరంబు 
గప్పుచు సమరవిహారంబు సలిపి; రట్టియెడ. 291 

ప్రతిపదార్థం: పవన నందనుండు= వాయుపుతుడు భీముడు; నకుల స్యందనంబు= (కర్ణుడిచే, తన అశ్వాలు సంహరించబడి 

రథం లేకపోవటంచేత) నకులుడి రథాన్ని; ఎక్కెన్‌= ఆరోహించాడు; గురుండును= (ద్రోణాచార్యుడు; కిరీటియున్‌= అర్జునుడు 


(వీరిద్దరు); వివిధ బాణ+ఆసారంబులన్‌= అనేక విధాలైన బాణాల ధారల వర్గాలతో; అంబరంబు= ఆకాశాన్ని; కప్పుచున్‌= 
కప్పివేస్తూ; సమర విహారంబు= యుద్దవిహారాన్ని; సలిపిరి= చేశారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: కర్ణుడు తన అశ్వాలను నేలగూల్చిన వెంటనే భీముడు తన రథాన్ని విడిచి, సహదేవుడి రథంపైకి 
వెళ్ళాడు. ద్రోణార్జునులు బాణవర్గాలతో ఆకాశాన్నే కప్పివేస్తూ యుద్దం చేశారు. అప్పుడు (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క గురుండేయ నరుండు ద్రుంపంగ । నరు6 డేయ౮గ గురుండు ద్రుంప నానావిశిఖ 
స్పురణ పరిహరణముల క । చెరు వందుచు నుండి రుభయసేనల జనముల్‌. 292 


ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు ద్రోణుడు; ఏయన్‌= బాణాలు వేయగా; నరుండు= అర్జునుడు (ఆ బాణాలను); 
త్రుంప(గన్‌= ఖండించి వేయగా; నరుండు= అర్జునుడు; ఏయన్‌= బాణాలు వేయగా; గురుండు= ఆచార్యుడు (వాటిని); 
(త్రుంపంగన్‌= ఖండించగా; నానా విశిఖ స్ఫురణ పరిహరణములకున్‌= అనేకములైన బాణాల స్ఫురణ పరిహరించటానికి - ఒకరు 
ప్రయోగించగా మరియొకరు పరిహరించుట అని భావం; ఉభయసేనల జనముల్‌= రెండు సైన్యాలలోని జనులు; అచ్చెరువు= 
ఆశ్చర్యాన్ని; అందుచున్‌+ఉండిరి= పొందుతూ ఉన్నారు. 


తాత్సర్యం: ద్రోణార్జునుల యుద్దం ఉభయ సైన్యాలు ఆశ్చర్యపడే విధంగా సాగింది. ఆచార్యుడు ప్రయోగించిన 
బాణాలను శిష్యుడు అర్జునుడు ఖండించాడు. అర్జునుడు ప్రయోగించిన బాణాలను (ద్రోణుడు ఖండించి వేశాడు. 
వివిధ బాణాలు మెరుస్తున్నట్లె మెరిసి, మరుక్షణంలో కనిపించకుండాపోవటానికి జనులందరు ఆశ్చర్యపోయారు. 


విశేషం: 'నానా విశిఖ స్ఫురణ పరిహరణము” శబ్దప్రయోగం ఆశ్చర్యస్ఫోరకం. 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. దొరతశొని దివ్యబాణములు ద్రోణుండు బల్విడి నైంద్ర మాదిగా 
నరుపయి నేయ నాతండు మనంబున. గొంకక తత్తద స్రము 
ల్వెరవున నేసి యేసి యఫలీకరణం బొనరించి పేర్చు. ద 
ద్వర శరజాలమున్‌ గురునివారితమై యడ(గుం బొరిం బొరిన్‌. 293 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; ఐంద్రము+ఆదిగాన్‌= ఇంద్రదేవతాకమైన అస్త్రాన్ని 'ఐం[ద్రము” అని అంటారు- 
ఆ దివ్యాస్త్రం మొదలుగా గల; దివ్యబాణములు= దివ్యాస్తాలను; దొరంకొని= యత్నించి - ప్రయత్నపూర్వకంగా; బల్విడిన్‌= 
వేగంగా; నరుపయిన్‌= అర్జునుడిపై; ఏయన్‌= ప్రయోగించగా; ఆతండు= ఆ అర్జునుడు; మనంబునన్‌= మనస్సులో; కొంకక= 
సంకోచపడక; తత్తద్‌+అస్త్రముల్‌= ఆయా దివ్యాస్రాలను; వెరవునన్‌= నేర్పుతో; ఏసి+ఏసి= శీఘ్రంగా ప్రయోగించి (ద్విరుక్తి 
శీఘ్రతా సూచనార్థం); అఫలీకరణంబు+ఒనరించి= వైఫల్యాన్ని కలుగజేసి (ఆ దివ్యాస్తాలను ప్రత్యస్రాలతో నివారించి); పేర్చున్‌= 
విజృంభిస్తాడు; తద్వర శరజాలమున్‌= ఆ అర్జునుడి దివ్యాస్త సమూహం కూడ; గురు నివారితము+ఐ= ద్రోణాచార్యుడిచే 
నివారించబడినదై; పొరింబొరిన్‌= మాటిమాటికీ; అడంగున్‌= అణగిపోతుంది. 


తాత్పర్యం: ద్రోణుడు ఇంద్రదేవతాకమైన ఐంద్రాస్త్రం మొదలైన దివ్యాస్తాలను అర్జునుడిపై ప్రయోగించగా, 
అర్జునుడు జంకక, వెంటనే ఆ దివ్యాస్రాలకు ప్రత్య(స్రాలను ప్రయోగించి వ్యర్థచేసి విజృంభించసాగాడు. అట్లాగే 
అర్జునుడు ప్రయోగించే దివ్యాస్రాలను [ద్రోణుడు వెనువెంటనే ప్రత్యస్రాలతో నివారించాడు. 


విశేషం: ఆయా దేవతా మంత్రసిద్దితో సిద్ధించి ఎప్పు డవసరమై ఉంటే అప్పుడు ఆ దేవతామం(త్రం జపించి ప్రయోగిస్తే చాలు 
తమ తమ సామర్థ్యం చూపేవి ఈ దివ్యాస్తాలు - వాయవ్యాస్తం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, (బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, 
ఐం(ద్రాస్త్రం మొదలైనవి - ప్రత్య(స్రాలంటే? - ఆగ్నేయాస్త్రం అగ్నిని వర్షించేది, దానికి వారుణాస్త్రం - జలాన్ని వర్షించేది ప్రత్యస్త్రం. 
ఇట్టెన్నో దివ్యాస్రాలు రామాయణ భారతాలలో వర్లించబడ్డాయి. 


వ. ఇట్లు సద్భశంబులగు శస్త్ర బల బాహు వీర్యశౌర్యంబు లసద్భశంబుగా( బోరు నగ్గురు శిష్యుల నుపలక్షించి 
సుర ఖచర విద్యాధరులు దమలోన. 294 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; సదృశంబులు+అగు= సమానమై ఉన్నట్టి; శస్త్రబల బాహువీర్య శౌర్యంబు= శస్త్రబలం అనగా 
దివ్యశస్రాస్త బలం, బాహువీర్యమనగా బాహుబలం, శౌర్యమనగా పరాక్రమం - ఈ మూడు గుణాలును; అసదృశంబుగాన్‌= 
సాటిలేని విధంగా; పోరు+ఆ+గురుశిష్యులన్‌= యుద్దం చేసే ఆ గురుశిష్యులైన ద్రోణార్జునులను; ఉపలక్షించి= చూచి; సుర 
ఖచర విద్యాధరులు= దేవతలు ఆకాశసంచారులైన బుషులు, సిద్దులు మొదలైనవారు మరియు విద్యాధరులు; తమలోనన్‌= 
తమ మనస్సులలో. 


తాత్పర్యం: ఈ విధంగా గురుశిష్యులైన ద్రోణార్జునులు సమానదివ్యశ(స్తాస్తబలంతో, బాహుబలంతో, పరాక్రమంతో 
ప్రదర్శించారు. సాటిలేని విధంగా పోరే ఆ గురుశిష్యులను చూచి దేవతలు, ఆకాశ సంచారులైన విద్యాధరులు 
చూచి, 


విశేషం: సుర ఖచర విద్యాధరులు అనే సమాస పదంలోని ఖచర పదం మహార్థం కలది. ఖచరులు అనగా ఆకాశాన సంచరించే 
స్వభావం గల బుషులు సిద్దులు, మొదలైనవారు. ఈ అర్థమే మూలానుగుణమయినది చూడండి. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 677 


శ్లో; తతో౭ంతరిక్షే దేవాశ్చ గంధర్వాశ్చ సహస్రశ | 
బుషయః సిద్ద సంఘాశ్చ వ్యతిష్టంత దిదృక్షయా ॥ 
తదప్పరోభిరాకీర్ణం యక్షగంధర్వ సంకులమ్‌ । 
శ్రీనుదాకాశ మభవద్‌ భూయో మేఘాకులం యథా ॥ 


(ద్రోణ. 188/34 మరియు విద్యాధర పదం గంధర్వాదుల కుపలక్షకం). 


క, “హరు(డు వినోదార్థముగా । నిరుమే నయి రణ మొనర్జై; నింతియ కా కి 
ప్పరుసున నక్కజ మగు సం । గర మొనరింపంగ నొరుల గంటిమె యెందున్‌?' 295 


ప్రతిపదార్థం: హరుండు= శివుడు; వినోద+అర్థముగాన్‌= విలాసానికై; ఇరుమేను+అయి= (ద్రోణార్జునులు అనే రెండు శరీరాలు 
కలవాడయి (ఈ (ద్రోణార్డునులు అనే వీరిద్దరూ శివుని రెండు రూపాలే అని భావం); రణము= యుద్ధాన్ని; ఒనర్చెన్‌= చేశాడు; 
ఇంతియ= ఇంతే; కాక= కాకపోతే; ఈ+పరుసునన్‌= ఈ విధంగా; అక్కజము+అగు= ఆశ్చర్యకరమైన; సంగరము= యుద్దాన్ని; 
ఒనరింపంగన్‌= చేస్తూ ఉండగా; ఒరులన్‌= ఇతరులను; ఎందున్‌= ఎక్కడనైనా; కంటిమే?= చూశామా? (చూడలేదని భావం, 
- ఇంతటి గొప్ప యుద్దం ఆ శివుడు తప్ప మరెవ్వడు చేయలేడు - కావున ఆ శివుడే ఈ (ద్రోణార్డునుల శరీరాలు ధరించి 
యుద్దం చేస్తున్నాడని భావం.) 


తాత్సర్యం: శివుడు వినోదార్థం రెండు శరీరాలు ధరించి యుద్దం చేస్తున్నాడు. అంతేకాని, ఈ విధంగా 
ఆశ్చర్యకరమైన యుద్దం ఇతరులు చేయగా ఎక్కడైన చూచామా? 


విశేషం: ఇంత అద్భుతంగా యుద్దం చేసే వీరిద్దరు (ద్రోణార్డునులు కారు. రెండు వేరు వేరు శరీరాలతో ఉన్న శివుడే అనే 
అపహ్నవాలంకారం ఇక్కడ వ్యంగ్యంగా భాసిస్తుంది. దీనిచేత వారు చేసిన యుద్దం గొప్పతనం వివరించినట్లయింది. 


వ. అనుచుండి రప్పుడు. 296 
ప్రతిపదార్థం: అనుచుండిరి= (సురఖచర విద్యాధరులు) తమలోన అనుకొన్నారు; అప్పుడు= ఆ సమయంలో. 
తాత్సర్యం: (సుర ఖచరవిద్యాధరులు ఆ యుద్దం చూచి తమలో) అని అనుకొన్నారు. ఆ సమయంలో. 


మ. _ క్షితియుం బర్వత కోటియున్‌ వడ(క నగ్నిచ్చాయ లయ్యెన్‌ దిశ 
ల్రతురంభోనిధులుం గలంగె భయలోలం బయ్యె దేవవ్రజం 
బతి సంక్షోభము నొందె నొక్క మొగి సైన్యద్వంద్వమున్‌ ద్రోణు( డు 
ద్ధతి బ్రహ్మాస్తము మౌర్వితో నియతమంత్రస్పూర్తి సంధించినన్‌. 297 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; నియత మం(త్రస్ఫూర్తిన్‌= నియమబద్ధమైన మంత్రస్సురణంతో (ఆ (బ్రహ్మ దేవతా 
మంత్రాన్ని మనస్సులో భావించి); బ్రహ్మాస్తము= (బ్రహ్మాస్త్రాన్ని; మౌర్వితోన్‌= అల్లెత్రాటితో; ఉద్దతిన్‌= జొద్దత్యంతో-దర్పంగా; 
సంధించినన్‌= సంధించగా; క్షితియున్‌= భూమి; పర్వతకోటియున్‌= పర్వతాల సమూహం; వడథెన్‌= కంపించిపోయాయి; దిశల్‌= 
దిక్కులు; అగ్నిచ్చాయలు+అయ్యెన్‌= అగ్గివంటి ఎర్రని కాంతి గలవి అయ్యాయి; చతురంభోనిధులున్‌= నాలుగు సముద్రాలు; 
కలంగెన్‌= సంక్షోభం చెందాయి; దేవవ్రజంబు= దేవతల సమూహం; భయలోలంబు= భయకంపితం; అయ్యెన్‌= అయింది. 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ద్రోణాచార్యులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగింప దలచి - నియమపూర్వకంగా మంత్రాన్ని స్మరించి ఆ 
దివ్యాస్రాన్ని మౌర్వితో సంధించటానికి పూనుకొన్న వెంటనే - భూమి, పర్వతాలు వణకిపోయాయి, దిక్కులన్నీ 
మంటలు చెలరేగాయా అన్నట్టు ఎర్రబారాయి. నాలుగు సముద్రాలూ సంక్షోభించిపోయాయి. దేవతలందరు 
భయకంపితులయ్యారు. రెండుపక్షాల సైన్యంలోని వారందరు ఒక్క పెట్టున సంక్షోభాన్ని పొందారు. 


వ. ఇట్లు సువిహిత సంధానుండై యతం డమ్మహాస్త్రంబు( బ్రయోగించిన. 298 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సువిహిత సంధానుండు+ఐ= శా'స్తోక్త ప్రకారంగా చేయబడిన అ స్రమం(త్రానుసంధానం 
కలవాడై; అతండు= ఆ ద్రోణాచార్యులు; ఆ+మహాగస్రంబున్‌= ఆ గొప్ప దివ్యాస్తాన్ని; ప్రయోగించినన్‌= ప్రయోగించిన వెంటనే. 


తాత్సర్యం: ఈ విధంగా శాస్త్రోక్త ప్రకారంగా మంత్రానుసంధానం చేసి, ఆ బ్రహ్మాస్త్రాన్ని (ద్రోణాచార్యులు 
ప్రయోగించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అంతరంగంబునం దొక యింత యేని । యలుకు లేక తనర్షి బ్రహ్మాస్తమునన 
వేడుకకు మరలించిన విధము దోంప । నద్దుతంబుగ వారించె నర్జునుండు. 299 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; అంతరంగంబునందున్‌= మనస్సులో; ఒకింత ఏని= ఒకింతైనా; అలుకు= భయం; 
లేక= లేకనే; తనర్చి= ఒప్పి; బ్రహ్మాస్తమునన= (బ్రహ్మాస్త్రం చేతనే; వేడుకకున్‌= వినోదానికి; మరలించిన విధము= వెనుకకు 
పంపిన విధానం - వినోదం కలిగించటానికి నివారించినట్టు; తోయన్‌= స్ఫురించే విధంగా; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యం కలిగే 
విధంగా; వారించెన్‌= (ఆ (బ్రహ్మాస్రాన్ని) నివారించాడు - బ్రహ్మాస్తానికి బ్రహ్మాస్త్రమే ప్రత్యస్త్రం - కాబట్టి బ్రహ్మాస్త్రంతోనే దానిని 
నివారించా డని భావం. 

తాత్పర్యం: అర్జునుడు మనస్సులో ఏ మాత్రము జంకూ లేకుండా ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించటానికి ప్రత్యస్త్రంగా 
(బ్రహ్మాస్త్రాన్నే విలాసంగా ప్రయోగించి మరలిస్తున్నాడని అనిపించేటట్టు అద్భుతంగా నివారించాడు. 


వ. ఇత్రెటింగున గెలుపోటమియు లేక యయ్యిరువురు6 బోరుటయు, నత్తజిం గెరలిన సందడి కయ్యంబు 
కతంబున మాని యగ్గురు పార్టులు పాంచాల కౌరవ బలంబులపై( దథిమి; రా సంకుల సమరంబున 
దుశ్శాసనుండు ధృష్టద్యుమ్నుం దా(కి యోర్వలేక తొలంగె; నతండు ద్రోణుమీ(దం గవిసినంగవలును దోడ్సడం 
గృతవర్మ యడ్డపడి పెనంగె; సుయోధనుండును సాత్యకియు. దార్మొని తమ శైశవ క్రీడలు దలంచి 
యుగ్గడించి “రాజధర్మం బిట్టిద కాకి యని తలంచి పోరం జొచ్చి; రట్టి యెడ నా శినివరుండు భూవరువిల్లు 
ద్రుంచి మేను నొంచిన నోహటించి యోసరించి దప్పిదీర్దికొని మగుడ నమ్మాధవానుజుం దలపడి 
యెప్పటియట్లు కలంగం జొచ్చినం జూచి రాధేయు6 డయ్యోధవరుదెసకు నడరినం గని వడముడి యతని 
మార్కొని తూపులు నిగిడించిన నవి నిలువరించి నవ్వుచు నాతం డవ్వీరు సారథి సొగయను శరాసనంబు 
దునియలై తొరంగను జేసిన నా బల్లిదుండు బలుగద ద్రిప్పి బిట్టు వైచిన సూతుండును రథంబును బొడియైననుం 
దెరలక సూతసుతుండు శరవ్రాతంబు నిగిడించె; నప్పు డనేక చతురంగంబు లెడసొచ్చె; ధర్మృతనయుండు 
మాత్వాాది బలంబులం బురికొల్పుకొని కుంభసంభవు దిక్కున కురవడించె; నంత మధ్యాహ్నం బగుచు; వచ్చె 
నా సమయంబున నకుల సహదేవ సమీరనందను లర్డును నుద్దేశించి యెలుం గెత్తి. 300 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 679 


ప్రతిపదార్థం: -ఈ+తెజణంగునన్‌= ఈ విధంగా; గెలుపు= జయం; ఓటమియున్‌= పరాజయం; లేక= లేకుండ; ఆ+ఇరువురున్‌= 
ఆ ఇద్దరు (ద్రోణార్డునులు); పోరుటయున్‌= యుద్దం చేయటాన్ని; ఆ+తథిన్‌= ఆ సమయంలో; కెరలిన= చెలరేగినటువంటి; 
సందడి కయ్యంబు కతంబునన్‌= సంకుల యుద్దం కారణాన; మాని= విరమించుకొని; ఆ+గురుపార్టులు= ఆ ద్రోణాచార్యార్డునులు; 
పాంచాల కౌరవబలంబుల పైన్‌= పాంచాల సైన్యంపై, కౌరవ సైన్యంపై; తజిమిరి= విజృంభించారు (ద్రోణుడు పాంచాలసైన్యంపై; 
అర్జునుడు కౌరవసైన్యంపై, విజృంభించారని క్రమంగా అన్వయం; ఆ సంకుల సమరంబునన్‌= ఆ సంకుల యుద్ధంలో; 
దుశ్శాసనుడు; ధృష్టద్యుమ్నున్‌= (ద్రుపద రాజకుమారుడైన ధృష్టద్యుమ్నుడిని; తాంకి= ఎదిరించి; ఓర్వలేక= ఆ ధృష్టద్యుమ్నుడి 
ధాటి సహించలేక; తొలంగెన్‌= (ధృష్టద్యుమ్నుడితో యుద్దం చేయలేక) వెనుదిరిగి పోయాడు (అప్పుడు); అతండు= ఆ ధృష్ట 
ద్యుమ్నుడు; ద్రోణుమీ(దన్‌= ద్రోణాచార్యుడి పైకి; కవిసినన్‌= కలియబడగా; కవలును= నకుల సహదేవులు (ఆ ధృష్టద్యుమ్నుడికి); 
తోడ్పడన్‌= పృష్టరక్షకులై సహాయంచేస్తూ ఉండగా; కృతవర్మ= దుర్యోధన పక్షీయుడైన కృతవర్మ అనే యదువీరుడు; అడ్డపడి= 
ద్రోణుడికి అడ్డంగా నిలిచి; పెనంగెన్‌= (ధృష్టద్యుమ్నుడితో) యుద్దం చేశాడు; సుయోధనుండును= దుర్యోధనుడు; సాత్యకియున్‌= 
సాత్యకి (వీరిద్దరు పరస్పరంగా); మార్కొని= యుద్దానికి తలపడి; తమ శైశవ క్రీడలు= తమ బాల్య క్రీడలను; తలంచి= తలచుకొని; 
ఉగ్గడించి= (ఒకరితో నొకరు) చెప్పుకొని; రాజధర్మంబు= క్షత్రియుల ధర్మం; ఇట్టిది+అ+కాక= ఇటువంటిదే కదా (బంధుత్వాదులను 
విచారించదని); అని= ఇట్టా; తలంచి= అనుకొని; పోరన్‌+చొచ్చిరి= యుద్దం చేయనారంభించారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; 
ఆ శినివరుండు= ఆ సాత్యకి (శిని అనే వాడు సాత్యకి తాత, శిని వంశశ్రేష్టుడు కాబట్టి సాత్యకికా పేరు); భూవరువిల్లు= భూపతి 
అయిన దుర్యోధనుడి ధనువును; (త్రుంచి= విరగగొట్టి; మేను= శరీరాన్ని; నొంచినన్‌= (బాణాఘాతాలతో నొప్పి కలిగించగా); 
ఓహటించి= వెనుకకుతగ్గి; ఓసరించి= యుద్దంనుండి తొలగిపోయి; డప్పి= అలసట; తీర్చికొని= పోగొట్టుకొని; కొంచెం విశ్రాంతి 
తీసికొని అని భావం; మగుడన్‌= మళ్ళీ; ఆ+మాధవ+అనుజున్‌= ఆ సాత్యకిని (మాధవు డనగా కృష్ణుడు. అతని సోదరుడు, 
కాన సాత్యకి మాధవానుజుడు); తలపడి= ఎదుర్కొని; ఎప్పటి అట్టు+అ= ఎప్పటి విధంగా (ఇంతకుముందు యుద్దం కైసిన 
విధంగానే); పెనంగన్‌+చొచ్చినన్‌= యుద్దం చేయబూనుతూ ఉండగా; చూచి= కనుగొని; రాధేయు(డు= రాధాపుత్రుడు కర్ణుడు; 
ఆ+యోధవరుదెసకున్‌= యోధశ్రేష్టుడైన ఆ సాత్యకి వైపునకు; అడరినన్‌= విజృంభించగా; కని= చూచి; వడముడి= భీముడు 
(వడ అనగా తాపము, ముడి అనగా చోటు - శృత్రుతాపస్థానము - స్థానభూతుడు అనునది వ్యుత్సత్త్యర్థం - భీముడనే అర్థంలో 
ప్రసిద్ది); అతనిన్‌= ఆ కర్టుడిని; మార్కొని= ఎదిరించి; తూపులు= బాణాలను; నిగిడించినన్‌= ప్రయోగించగా; అవి= ఆ బాణాలను; 
నిలువరించి= తొలగింపజేసికొని; నవ్వుచున్‌= మందహాసం చేస్తూ (ఇవి నాకొక లెక్కా- అని అనుటే ఆ మందహాసంలోని తాత్సర్యం); 
అతండు= ఆ కర్గుడు; ఆ+వీరు సారథి= ఆ భీముడి సారథి; సొగయను= మూర్చపోయే విధంగా; (మరియు) శరాసనంబు= 
(ఆ భీముని) ధనుస్సు; తునియలు+ఐ= తునకలై; తొరంగను= పడిపోయే విధంగా; చేసినన్‌= చేసిన వెంటనే; ఆ బల్లిదుండు= 
బలిష్టుడైన ఆ భీముడు; బలుగద= దృఢమైన గదను; త్రిప్పి= త్రిప్పి; దృఢంగా (గట్టిగా); వైచినన్‌= ప్రయోగించగా; సూతుండును= 
ఆ కర్షుడి రథసారథి; రథంబును= రథం; పొడి ఐననున్‌= చూర్ణం అయినా కూడా; తెరలక= యుద్దం నుండి తొలగిపోక; 
సూతసుతుండు= సూతపుత్రుడు - కర్షుడు; శరవ్రాతంబు= బాణాల సమూహాన్ని; నిగిడించెన్‌= వ్యాపింపజేశాడు; అపుడు= 
ఆ సమయంలో; అనేక చతురంగంబులు= 'పెక్కులు చతురంగ సైన్యాలు; ఎడసొచ్చెన్‌= అడ్డంవచ్చాయి; ధర్మతనయుండు= 
ధర్మరాజు; మాత్స్యాది బలంబులన్‌= మత్స్య పాంచాలాది సైన్యాలను; పురికొల్పుకొని= (ప్రేరేపించుకొని; కుంభసంభవు 
దిక్కునకున్‌= (ద్రోణాచార్యులవైపు; ఉరవడించెన్‌= విజృంభించాడు; అంతన్‌= ఆ సమయానికి; మధ్యాహ్నంబు+అగుచు వచ్చెన్‌= 
రెండు జాముల పొద్దు అవుతూ వచ్చింది; ఆ సమయంబునన్‌= అట్టి సమయాన; నకుల సహదేవ సమీరనందనులు= నకులుడు, 
సహదేవుడు, వాయుపుత్రుడు అనగా భీముడు - ఈ ముగ్గురు; అర్జునున్‌+ఉద్దేశించి= అర్జునుడిని గురించి (అర్జునుడితో); 
ఎలుంగు+ఎత్తి= కంఠస్వరం హెచ్చించి. 


తాత్సర్యం: ఈ విధంగా జయాపజయాలు అనేవి లేకుండానే ఆ ఇద్దరూ యుద్దం చేస్తుండగా, అంతలో చెలరేగిన 


సంకుల యుద్దం కారణంగా ద్రోణార్జునులు తమ యుద్దాన్ని మానివేసి, ద్రోణుడు పాంచాల సైన్యం వైపు, అర్జునుడు 
కౌరవ సైన్యంవైపు యుద్దానికి దిగారు. ఆ సంకుల సమరంలో దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడితో పోరాడి, 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతడి ధాటికి తట్టుకొనలేక దుళ్ళాసనుడు ఆ యుద్ధంనుండి తొలగిపోయాడు. ఇక ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని 
ఎదిరించటానికి వెళ్ళగా, నకుల సహదేవులు అతడికి సాయపడగా కృతవర్మ అడ్డుపడి యుద్దం చేశాడు. 
దుర్యోధనుడు, సాత్యకి - వీరిద్దరూ యుద్దానికి తలపడి - తమ తమ శైశవ (క్రీడా విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకొని 
చెప్పుకొంటూ, ఇట్టా “రాజధర్మం ఇట్టిది కదా? అని అనుకొంటూ యుద్ధం చేశారు. అప్పుడు సాత్యకి దుర్యోధనుడి 
విల్లును తెగగొట్టి శరీరాన్ని గాయపరచగా వెనుకకుతగ్గి తొలగిపోయి, అలసట తీర్చుకొని మళ్ళీ వచ్చి సాత్యకితో 
ఇంతకు ముందువలె యుద్దం చేస్తూ ఉండగా, అది చూచి కర్గుడు. దుర్యోధనుడికి సహాయంగా సాత్యకిపై యుద్దానికి 
వెళ్ళాడు. అది చూచి భీముడు కర్ణుడిని ఎదుర్కొని, అతడిపై బాణాలు కురిపించగా, కర్షుడూ వాటినన్నింటినీ 
అవలీలగా నిరోధించి, నవ్వుతూ భీముడి సారథిని మూర్చ నొందించాడు. విల్లు విరగగొట్టాడు. వెంటనే భీముడు 
గద గైకొని గిరగిర త్రిప్పివేయగా కర్టుడి సారథి రథం ముక్కలు అయినా కర్షుడు యుద్దంనుండి తొలగక బాణాలు 
కురిపిస్తూనే ఉన్నాడు. ఇంతలో చతురంగ సైన్యాలు అడ్డువచ్చాయి. ధర్మరాజు మత్స్యదేశం పాంచాలదేశం 
సైన్యాలను సమాయత్తం చేసికొని ద్రోణుడి పైకి దండెత్తాడు. అంతలో మధ్యాహ్నమైనది. ఆ సమయంలో నకుల 
సహదేవులు, భీముడు దూరంగా ఉన్న అర్జునుడిని సంబోధిస్తూ గొంతెత్తిబిగ్గరగా (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “కోలు మసంగి గురుండు పాంచాలసేన । నేలకును గోలకును దెచ్చె; నీవు గడంగి 
కౌరవుల బాయ పటిపు; మేకతమ యైన । నతని బరిమార్చు. బైకొని యబ్దలంబు.” 301 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; కోలు= మిక్కిలి; మసంగి= చెలరేగి; పాంచాలసేన= పాంచాల సైన్యాన్ని; నేలకును 
గోలకును తెచ్చెన్‌= నేల పాల్టేశాడు (సంహరించాడని భావం); గోలకును తెచ్చెన్‌= హాహాకారధ్యని పాలు చేశాడు (బాణాలతో 
మిక్కిలి బాధించి పారద్రోలాడు); (కాబట్టి) నీవు= ఓ అర్జునా! నీవు; కడంగి= విజృంభించి; కౌరవులన్‌= ద్రోణ రక్షకులై ఉన్న 
ఆ కౌరవ వీరులను; పాయపణపుము= తొలగిపోయే విధంగా ఆచరించుము (ఈ విధంగా అందరిని ఎడబాసి); ఏకతము+అ= 
ఒంటరిగా ((క్రియావిశేషణమిది); ఐన+అతనిన్‌= ఉన్న ఆ ద్రోణాచార్యుడిని; ఆ+బలంబు= ఆ పాంచాలసైన్యం; సైకొని= 
ఆక్రమించి; పరిమార్చున్‌= సంహరిస్తుంది. 


తాత్పర్యం: 'ఓ అర్జునా! ద్రోణాచార్యుడు పాంచాల సైన్యంపై చెలరేగిపోయాడు. సైన్యాన్ని నేల గూలుస్తూ హాహాకారం 
పుట్టించాడు. కాబట్టి ఆ (ద్రోణుడికి రక్షకులైఉన్న కౌరవవీరులపై విజృంభించి పారద్రోలుము. అప్పుడు ఒంటరి 
అయి నిలిచిన (ద్రోణాచార్యుడిని ఆ పాంచాల సైన్యమే ఆక్రమించి సంహరించివేస్తుంది. 

విశేషం: దీనికి సంస్కృత మూలం ఇది. 


శ్లో యమౌ చ భీనుసేనశ్చ ప్రాక్రోశం స్తే ధనంజయమ్‌ । 
అభిద్రవార్డున! క్షిప్రం కురూన్‌ ద్రోణాదపానుద । 
తత ఏనం హనిష్యంతి పాంచాలా హతరక్షిణమ్‌ ॥ (ద్రోణ. 189/63-64) 


2. నేలకున్‌ గోలకున్‌ తెచ్చె - అనేటప్పుడు తెచ్చె అనే పదం రెండింటితో అన్వయిస్తుంది. ఇట్టా పదాకృతి చేయటాన్ని 
అనుషంగం అంటారు. 


ద్రోణపర్వము - పంచమాశ్వాసము 681 


వ. అనుచు నయ్యాచార్యుపై( గవిసి; రిట్లు పెక్కుబలంబులు గ్రమ్మిన బటు ప్రదరజాలంబులు వజపి పొడిసేయు 
నమ్మహాత్ము నాలోకించి ధర్మతనయ భీమసేన మాద్రీతనయులు గూడికొని తమలోన. 302 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఇట్లా అంటూనే; ఆ+ఆచార్యుపైన్‌= ఆ ద్రోణాచార్యుడిపై; కవిసిరి= కలియబడ్డారు; ఇట్టు= ఈ 
విధంగా; పెక్కుబలంబులు= అనేక సైన్యాలు; (క్రమ్మినన్‌= ఆవరించగా; పటు (ప్రదర జాలంబులు= శక్తిమంతములైన బాణాల 
సమూహాలను; పణపి= వ్యాపింపజేసి; పొడి+చేయు+ఆ+మహాత్మున్‌= నుగ్గునుగ్గు చేస్తూ ఉన్న - అనగా ఖండిస్తూ ఉన్న - ఆ 
మహాత్ముడిని అనగా ద్రోణాచార్యుడిని; ఆలోకించి= చూచి; ధర్మతనయ, భీమసేన, మాద్రీతనయులు= ధర్మరాజు, భీముడు, 
మాద్రి కుమారులు కవలు నకుల సహదేవులు; కూడికొని= కలిసి; తమలోనన్‌= తమలో. 


తాత్సర్యం: ఇట్టా అర్జునుడితో ఉచ్చెస్స్రరంతో అంటూనే ద్రోణాచార్యుడిపైకి దూసుకుపోయారు. ఇట్టా ఎన్నో 
సైన్యాలు చుట్టుముట్టగా ద్రోణాచార్యుడు వాటినన్నింటిని వాడిఅయిన బాణజాలంతో నుగ్గునుగ్గు చేస్తూనే ఉన్నాడు. 
ఇది గమనించి, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు తమలో ఇట్లా తలపోసారు. 


మ. 'కరులం గూల్లుచు(, దేరులన్‌ నబికుచున్‌, గర్జిల్లి ఘోటమ్ములన్‌ 
నరులన్‌ నెత్తుటం దేల్లుచున్‌, దొరల నానారూపఖండంబు లై 
తొరంగం జేయుచు. గుంభజుండు విలసద్దోర్దుడ చండాకృతిం 
దెరలం బైంజనుదెంచు నేపు మనలం దీర్పంగ నోపుం దుదిన్‌. 303 


ప్రతిపదార్థం: కరులన్‌= ఏనుగులను; కూల్చుచున్‌= కూలదోస్తూ; తేరులన్‌= రథాలను; నజకుచున్‌= నరకివేస్తూ; గడ్జిల్లి= 
సింహనాదం చేసి; ఘోటమ్ములన్‌= అశ్యాలను (మరియు); నరులన్‌= సైనికులను; నెత్తుటన్‌= నెత్తురులో; తేల్చుచున్‌= తేలుస్తూ; 
దొరలన్‌= (ప్రభువులను; నానా రూప ఖండంబులు+ఐ= అనేక రూపాలుగల అనగా తల, మొండెము, కాళ్ళు చేతులు అనే 
రూపాలతోనున్న తునకలై; తొరంగన్‌= పడిపోయే విధంగా; చేయుచున్‌= చేస్తూ; కుంభజుండు= ద్రోణాచార్యుడు; 
విలసత్‌+దోర్దండచండ+ఆకృతిన్‌= (ప్రకాశిస్తూ ఉన్న బాహుదండములు గలిగినటువంటి భయంకరమైన ఆకారంతో; తెరలన్‌= 
కలగే విధంగా (ఇది (క్రియావిశేషణం); పైన్‌= (మన) పైకి చనుదెంచు+ఏపు= వస్తూ ఉండే విజృంభణం; తుదిన్‌= చివరకు; 
మనలన్‌= మనలనందరిని; తీర్చంగన్‌+ఓపున్‌= సంహరించ సమర్థమవుతుంది. 


తాత్సర్యం: 'ఆ ద్రోణాచార్యుడు గజాలను నేల గూలుస్తూ రథాలను భగ్నం చేస్తూ అశ్వాలను పదాతి దళాలను 
నెత్తురులో ముంచి తేలుస్తూ మన వీరుల నెందరినో ముక్కలుచేసి వారి తలలు, బాహువులు మొదలైన అవయవాలు 
అక్కడక్కడ చెదరి పడేటట్టు చేస్తూ. బాహుబలం మెరిసిపోగా భయంకరమైన ఆకారంతో మన పైకే వస్తూ ఉన్న 
విజృంభణం చూస్తూ ఉంటే తుదకు మనలను కూడా సంహరించే సామర్థ్యం గలదిగా ఉన్నది. 


వ. ఎవ్వరికేని నిలువరింప నలవి గాదు; నరుండును ధర్మపరుండై యూరకున్నవాండు; దెగువకుం జొరంి 
డనుచు దలంకిరి; వారి తెటింగు గనుంగొని కమలనాభుండు దమతేరు వారల కడకుం గొనిపోయి కిరీటితో 
నిట్లనియె. 304 


ప్రతిపదార్థం: (ఆ, పైం జనుదెంచు నేపు) ఎవ్వరికిన్‌+ఏని= ఎవ్వరికి కూడ; నిలువరింపన్‌+అలవి+కాదు= ఆపటానికి శక్యంకాదు; 
నరుండును= అర్జునుడును; ధర్మపరుండు+ఐ= ధర్మాసక్తుడై (గురు వధ ధర్మంకాదనిభావించి); ఊరక+ఉన్నవాండు= ఊరకున్నాడు- 
ద్రోణుడిని వధించే ప్రయత్నం చేయటం లేదని భావం; తెగువకున్‌= ఆ సాహసానికి; చొరండు= పూనుకొనడు;అనుచున్‌= 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇట్లా (తమలో తాము) అనుకొంటూ; తలంకిరి= చింతించారు; వారి తెజంగున్‌= ఆ ధర్మరాజాదుల తీరు; కనుంగొని= గమనించి; 
కమలనాభుండు= కృష్ణుడు; తమ తేరు= తమ రథాన్ని; వారల కడకున్‌= ఆ ధర్మరాజాదుల సమీపానికి; కొనిపోయి= తీసికొనిపోయి; 
కిరీటితోన్‌= అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఎవ్వరికి కూడా ఆప వీలుకాదు. ఇక అర్జును డందామా? గురువధ ధర్మం కాదని ఆ సాహసానికి 
పూనుకోక ఊరుకొన్నాడు.” ఇట్టా ధర్మరాజాదులు చింతిస్తూ ఉంటే, అది గమనించిన కృష్ణుడు, వెంటనే తమ 
రథాన్ని వారున్న వైపునకు తోలుకొని వెళ్ళాడు. వారు వినేటట్టు అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


చ. “అని మొన దేవ దానవుల కైనను గెల్వ నశక్య మిమ్మహా 
త్ముని; నొకమందు సెప్పెద; సుతున్‌ హతు( డయ్యె ననంగ విన్న యం 
తన యిత( డాయుధంబు దిగ ద్రావి యచేష్టతం బొందు; నప్పు డీ 
తని బరిమార్పవచ్చు; నిది తప్ప నుపాయము గల్ల దెమ్మెయిన్‌.' 305 


ప్రతిపదార్థం: అని మొనన్‌= రణాగ్రమందు (ఉన్న) - యుద్దం చేస్తూ ఉన్న; ఈ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఈ 
ద్రోణాచార్యుడిని; దేవ దానవులకున్‌+ఐనను= దేవతలకైనా, రాక్షసులకైనా కూడా; గెల్వన్‌= జయించటానికి; అశక్యము= శక్యం 
కాదు (అయినా కూడ అతనిని గెలువటానికి); ఒక మందు= ఒక ఉపాయం; చెప్పెదన్‌= చెప్పుతాను (అదేమంటే?); సుతున్‌= 
తన కుమారుడైన అశ్వత్థామను గూర్చి; (సుతుండు అని పాఠాంతరంలో స్పష్టత ఉన్నది); హతుండు+అయ్యెన్‌= సంహరించబడ్డాడు; 
అనంగన్‌= అని అంటూ ఉండేటప్పుడు; విన్న+అంతన్‌+అ= వినిన వెంటనే; ఇతండు= ఈ ద్రోణాచార్యుడు; ఆయుధంబు= 
తన చేతిలో ఉన్న ఆయుధాన్ని; దిగ॥ద్రావి= విడిచిపెట్టి; అచేష్టతన్‌= నిశేష్టత్వాన్ని; పొందున్‌= పొందుతాడు; అప్పుడు= ఆ 
సమయంలో; ఈతనిన్‌= ఈ ద్రోణాచార్యుడిని; పరిమార్సవచ్చున్‌= సంహరించ వీలవుతుంది; ఇది తప్పన్‌= ఇదిగాక; ఏ+మెయిన్‌= 
ఏ విధంగానూ; ఉపాయము= (వేరే) ఉపాయం; కల్లదు= లేదు. 


తాత్సర్యం: ఈ (ద్రోణాచార్యుడిని యుద్దంలో గెలువటం దేవతలకు కాని దానవులకు కాని అసాధ్యం. అయినా 
ఇతడిని జయించటానికి ఒక ఉపాయం చెపుతాను. తన కుమారుడు అశృత్తామ సంహరించబడ్డాడని వింటే చాలు, 
ఆయుధాన్ని విడిచి యుద్దాన్ని మానివేస్తాడు. ఆ సమయంలో ఇతడిని సంహరించవచ్చును. ఇదితప్ప ఇతడిని 
సంహరించటానికి మరో మార్గం లేదు.” 


వ. “కావున నశ్వత్చామ సచ్చి నని యొక్కరుం డతనికి. జెప్పుటయ కర్ణం' బనిన విని యచ్చటియందజు 'నిదియ 
మే' లని; రర్దునుండు దాని కొడంబడక యుండె(; బాండవాగ్రజుండు విషాదంబుతో విచారించెం; 
దదనంతరంబ. 306 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అశృత్తామ= (ద్రోణాచార్యుడి కుమారుడు, అశ్వత్థామ; చచ్చెన్‌= మృతి చెందాడు; అని= ఈ 
విధంగా; ఒక్కరుండు= ఒక వ్యక్తి అతనికిన్‌= ఆ ద్రోణాచార్యుడికి; చెప్పుట+అ= చెప్పటమే; కర్ణంబు= కర్తవ్యం; అనినన్‌= 
అని చెప్పగా; విని= సావధానంగా విని; అచ్చటి+అందయజున్‌= అక్కడ ఉన్న వారందరుకూడ; ఇది+అ= ఇదే; మేలు+అనిరి= 
హితమైనదని అన్నారు (కాని); అర్జునుండు= అర్జునుడు (ద్రోణాచార్యులకు ప్రియశిష్యుడు కాబట్టి); దానికిన్‌= ఆ చెప్పిన దానికి; 
ఒడంబడక= ఒప్పుకొనకుండా; ఉండెన్‌= ఉన్నాడు; పాండవ+అ(గ్రజుండు= పాండవుల జ్యేష్టభ్రాత ధర్మరాజు; విషాదంబుతోన్‌= 
దుఃఖంతో; విచారించెన్‌= శస్త్ర త్యాగం చేసినవాడిని సంహరించటం ధర్మాతిక్రమణం కాదా అని ఆలోచించాడు; తద్‌+అనంతరంబు+అ= 
తరువాత. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 683 
తాత్సర్యం: కాబట్టి అశృత్థామ మృతి చెందా డని ఎవడో ఒక డతనికి చెప్పటమే (ప్రస్తుత కర్తవ్యం' అని కృష్ణుడు 
చెప్పగానే విన్నవారందరు “ఇట్లా చేయటమే మంచి” దన్నారు. కాని, అర్జునుడు మాత్రం దాని కొప్పుకొనలేదు. 
ధర్మరాజు దుఃఖంతో ఆలోచించసాగాడు. ఆ తరువాత. 


క భీమునిచే నని నశ్వ । తామ యనం బర6గు భద్రదంతి వడిన ను 
ద్దామగతి నన్నెపమ్ముగ । నామారుత పుత్రు( డేగి యగ్గురుతోడన్‌......... 307 


ప్రతిపదార్థం: భీమునిచేన్‌= భీమసేనుడి చేత; అనిన్‌= యుద్దంలో; అశ్వత్తామ+అనన్‌= అశ్వత్తామ అని పిలువబడి; పరంగు= 
ప్రసిద్దిని చెందిన అనగా అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ది చెందిన; భద్రదంతి= భద్రగజం; పడినన్‌= పడిపోగా - అనగా 
సంహరించబడగా; ఆ మారుత పుత్రుండు= ఆ వాయునందనుడు భీముడు; ఉద్దామ గతిన్‌= గొప్పు అనగా వేగవంతమైన; నడకతో; 
ఏగి= వెళ్ళి; ఆ+నెపమ్ముగన్‌= అశ్వత్తామ గజసంహారం అనే మిషతో; ఆ+గురుతోడన్‌= ఆ ద్రోణాచార్యుడితో. 


తాత్పర్యం: భీముడి చేతిలో అశ్వత్థామ అనే ఏనుగు మృతి చెందింది. ఆ నెపంతో భీముడు అతివేగంగా వెళ్ళి 
ద్రోణాచార్యుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. “అశ్వత్థామ సచ్చ నని చెప్పుటయుం జిత్తంబు జల్లని చెదర బెదరియు నతండు దన కొడుకు నస్ర్రవీర్యాది 
గుణంబులు గణుతించి యప్పలుకులు పెడచెవులం బెట్టి కల(క లేక ధృష్టద్యుమ్ముపై( గవిసి పెల్లేసి, యతని 
కడ్డపడిన పాంచాల రథికుల నిరువది వేవుర వధియించి, మాత్వబలంబున కుటికి యేనూటు రథంబుల. 
బదివేలు మాతంగంబుల నన్నియ తురంగంబులం బొరిగొని, తేజరిల్లి రాజుల గములకు నాదిగొనునప్పుడు 
విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ కశ్యప వశిష్టాత్రిప్రభృతి మునివర ప్రకరం బాతని పాలి కేతెంచి- 
“భారద్వాజా! నీవు బ్రాహ్మణుండవు, వేదవేదాంగవిదుండవు; నీకు సంగ్రామంబు సేయ ధర్మంబగునే? యింతకు 
మున్ను చేసితేనియుం జేసితి గాని, కాలంబు పూర్ణం బయ్యె( గాన నింక సమరంబు నుడుగుట మేలు; మా 
మాటలు వట్టి యాయుధంబులు వెట్టి శాంతి. బొందు' మని చెప్పి యంతర్జానంబు సేసిన న వ్విప్రవరుండు 
వారల పలుకు లూహించి భీమసేను వచనంబులం దలంచి యగ్రభాగంబునకు వచ్చి యున్న ధృష్టద్యుమ్నుం 
గనుంగొని వికల చిత్తుండును శోకాయత్తుండును నగుచు నిజపుత్రుండు సచ్చుట బ్రదుకుట, యజాత శత్రు 
వలన నున్నరూపు దెలియువా(డై యతని నడిగె; నయ్యవసరంబున వాసుదేవుం డవ్వసుమతీపతి కిట్లనియె. 

308 
ప్రతిపదార్థం: అశృత్తామ+చచ్చెను+అని= అశృత్తామ మృతిచెందాడని; చెప్పుటయున్‌= చెప్పగానే; చిత్తంబు= మనస్సు; 
జల్లు+అని= జల్లు అనే శబ్దం చేసి; చెదరన్‌= చలించి పోగా; బెదరియున్‌= భయపడిపోయి; అతండు= ఆ ద్రోణాచార్యులు; 
తన కొడుకు +అస్త్రవీర్య+ఆది గుణంబులు= తన కుమారుడైన అశృత్తామకు గల దివ్యాస్త్ర సామర్థ్యం మొదలైన గుణాలను; 
గణుతించి= భావించి; ఆ+పలుకులు= ఆ భీమసేనుడి మాటలు; పెడచెవులన్‌+పెట్టి= విన్నా లెక్కచేయక; కల(క= అయ్యో! 
నా కొడుకుపోయాడే అనే బాధ; లేక= లేకుండా; ధృష్టద్యుమ్ను పైన్‌= ధృష్టద్యుమ్నుడి పైకి; కవిసి= లంఘించి; పెల్టు= మిక్కుటంగా; 
ఏసి= బాణాలు ప్రయోగించి; అతనికిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడికి; అడ్డపడిన= అడ్డం వచ్చిన-ద్రోణాచార్యుడి బారినుండి కాపాడవచ్చిన; 
పాంచాలరథి కులన్‌+ఇరువది నేవురన్‌= ఇరువదివేల పాంచాలదేశపు రథికులను; వధియించి= వధించి; మాత్స్యబలంబునకున్‌=మత్స్య 
దేశపు సైన్యానికి; ఉటీకి= పరుగెత్తి; ఏనూటు రథంబులన్‌= అయిదు వందల రథాలను; పదివేలు మాతంగంబులన్‌= పదివేలఏనుగు 
లను; అన్ని+అ తురంగంబులన్‌= అన్నే గుర్రాలను-పదివేల గుర్రాలనని భావం; పొరిగొని= వధించి; తేజరిల్లి= పౌరుషదీప్తితోవెలిగిపోతూ; 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 

రాజుల గములకున్‌= రాజుల సమూహాలకు; ఆదిగొను+అప్పుడు= కన్ను వేసే సమయంలో; విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ 
గౌతమ కశ్యప వసిష్ట+అత్రి ప్రభృతి మునివర ప్రకరంబు= విశ్యామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, వసిష్టుడు, 
అత్రి ఈ సప్రబుషులు మొదలుగా గల బుషిశ్రేష్టుల సమూహం; ఆతని పాలికిన్‌= ఆ (ద్రోణాచార్యుల సమీపానికి; ఏతెంచి= 
వచ్చి; భారద్వాజా!= భరద్వాజ కుమారుడైన ఓ ద్రోణా!; నీవు బ్రాహ్మాణుండవు= నీవు (బ్రాహ్మణుడివి; వేదవేదాంగ విదుండవు= 
బుగ్వేదాది చతుర్వేదాలను మరియు శిక్షాది వేదాంగాలను ఆరింటిని తెలిసిన వాడివి; సంగ్రామంబు= యుద్దం; చేయన్‌= చేస్తే; 
నీకు ధర్మంబు+అగునే?= నీకు ధర్మమవుతుందా? (కాదని భావం); ఇంతకున్‌ మున్ను= ఇంతకంటె పూర్వం; చేసితి(వి)+ఏని+యున్‌, 
చేసితి(వి)+కాని= చేస్తే చేశావుగాక-చేసినదాని గురించి మాకిప్పుడు పట్టింపు లేదు; కాలంబు= నీ జీవితకాలం; 
పూర్ణంబు+ అయ్యెన్‌+కానన్‌= నిండింది కాబట్టి; ఇంకన్‌= ఇక; సమరంబున్‌+ఉడుగుట= యుద్దం చాలించటం; మేలు= ఉచితం; 
మా మాటలు+పట్టి= మా యొక్క మాటలను (గ్రహించి; ఆయుధంబులు+పెట్టి= శస్రాలు క్రిందపెట్టి - శస్త్ర త్యాగంచేసి; శాంతిన్‌= 
శమాన్ని; పొందుము అని; చెప్పి= బోధించి; అంతర్జానంబు+చేసినన్‌= మాయమయిన తరువాత; ఆ+విప్రవరుండు= ఆ 
(బ్రాహ్మణ్రేష్టుడు అనగా (ద్రోణుడు; వారల పలుకులు= ఆ బుషుల మాటలను; ఊహించి= ఆలోచించుకొని - ఆ మాటల 
తాత్పర్యం (గ్రహించి; భీమసేను వచనంబులు= భీముడి మాటలను (అశ్వత్హామ హతుడయ్యాడనే మాటలను); తలంచి= తలచుకొని; 
అ(గ్రభాగంబునకున్‌= ముందు వైపునకు; వచ్చి ఉన్న= వచ్చినటువంటి; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంగొని= చూచి; 
వికల చిత్తుండును= వ్యాకులమైన మనస్సు కలవాడుగాను; శోక+ఆయత్తుండును+అగుచున్‌= దుఃఖానికి లోనైనవాడుగాను 
ఉంటూ; అజాతశత్రువలనన్‌= ధర్మరాజువలన; ఉన్నరూపు= ఉన్నటువంటి పరిస్థితిని - నిజాన్ని; తెలియువా(డు+ఐ= 
తెలిసికొనేవాడై; నిజపుత్రుండు= తన కుమారుడు; చచ్చుట= చావటం; బ్రదుకుట= బ్రతికి ఉండటం; అతనిన్‌= ఆ ధర్మరాజును; 
అడిగెన్‌= అడిగాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; వాసుదేవుండు= కృష్ణుడు; ఆ+వసుమతీపతికిన్‌= ఆ ధర్మరాజుతో 
(వసుమతికి భూమికి పతి ప్రభువు= రాజు); ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: 'అశృత్లామ మృతుడైనాడు” అని చెప్పాడు. వెంటనే ద్రోణాచార్యుడు చిత్తం జల్హుమనగా భయపడినా, 
తన కొడుకు పరాక్రమాన్ని దివ్యాస్త్ర సామర్థ్యాన్ని తలపోసి, భీముడి మాటలు లెక్కపెట్టక మనస్సులో ఏ సంకోచం 
లేక ధృష్టద్యుమ్నుడిపై దాడి చేశాడు. బాణాల వర్షం కురిపించాడు. అడ్డం వచ్చిన పాంచాల రథిక వీరులను ఇరువది 
వేల మందిని వధించి. వెనువెంటనే మత్స్యదేశపు సైనికుల మోదికి వెళ్ళి, అయిదు వందల రథాలను, పదివేల 
ఏనుగులను, పదివేల గుర్రాలను సంహరించి. అమిత పరాక్రమంతో వెలుగుతూ రాజుల సమూహాల మోద 
కన్నువేసిన సమయంలో కశ్యపాది సప్రబుషులను ముందుంచుకొని ఎందరో బుషిప్రవరులు (ద్రోణాచార్యులకు 
ప్రత్యక్షమై 'ఓ (ద్రోణా! నీవు భరద్యాజముని కుమారుడవైన (బ్రాహ్మణుడివి. వేదవేదాంగాలు తెలిసినవాడివి. 
అటువంటి నీ విట్లా యుద్దం చేయటం ధర్మమా? ఇక ఇంతవరకు యుద్దం చేస్తే చేశావు నీ జీవితకాలం చెల్లిపోయింది. 
అందువల్ల నీవు యుద్దం చాలించటం మంచింది. చేతనున్న ఆ శస్రాన్ని ఇక విడిచి పెట్టుము; శాంతించుము” 
అని చెప్పి, వారు మాయమయ్యారు. ద్రోణాచార్యుడు ఆ మునులు చెప్పిన మాటలు ఆలోచించుకొని, భీముడు 
చెప్పిన మాటలను గుర్తుచేసికొని, ఎదుట పొంచి ఉన్న ధృష్టద్యుమ్నుడిని చూచి మనస్సు వికలమై, దుఃఖంతో- 
తన కుమారుడు మరణించాడో లేక బ్రతికి ఉన్నాడో అజాతశత్రువు ధర్మరాజు వలన సత్యం తెలుసుకోవలెనని 
అతడిని అడిగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. కశ్యపాదులు సప్రబుషులు - అందుకే ఆ ఏడుగురి నామనిర్దేశం చేయబడింది. దానికి ప్రమాణం 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 685 
శో కశ్యపో2త్రిర్భ రద్వాజః విశ్వామి త్రో2థ గౌతవు;! 
జమదగ్ని ర్వసిష్టశ్ళ సాధ్వీ చైవాప్యరుంధతీ ॥ 
ఈ సప్త బుషులతోపాటు మహాపతివ్రత వసిష్టపత్ని అరుంధతి కూడ పూజనీయురాలని ఆమె కూడా ఇక్కడ స్మరించబడింది. 
2. (ద్రోణుడిని చూచి ఆ బుషులు వేదవేదాంగవిదుడ వని అన్నారు. వేదాలు నాలుగు బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
అధర్వణవేదం అనేవి - ఈ వేదాలకు అంగాలు ఆరు. 


శో శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తి ర్ల్యాతిషం తథా | 
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ: ॥ ఇవి వేదాంగాలు. 


3. (ద్రోణాచార్యుడి మనస్సు వికలమై క్షోభించటానికి కారణాలు రెండు. ఒకటి కొడుకు మరణవార్త; రెండు ధృష్టద్యుమ్నుడు 
తన ఎదుట యుద్దానికి నిలువటం. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి మరణానికే ఆవిర్భవించినవాడు. (ద్రుపదుడు ద్రోణుడికి 
బాల్యమి(త్రుడు. ద్రోణుడు పరశురాముడివలన అస్త్రవిద్య పొంది, బాల్యమి(త్రుడని 'ద్రుపదుడి దగ్గరకి వెళ్ళాడు. ద్రుపదుడు బాల్య 
స్నేహాన్ని మరచి దరిద్రుడన్న భావంతో ద్రోణుడిని అవమానించాడు. దానికి ప్రతీకారంగా [ద్రోణుడు పార్టుడి ద్వారా గురుదక్షిణ 
రూపంలో |ద్రుపదుడిని జయించి బంధించి తెప్పించుకొన్నాడు. తగిన గుణపాఠం చెప్పి అర్హరాజ్యం మాత్రం ఇచ్చి అతడిని 
విడిచివేశాడు. కాని, ద్రుపదుడు ఆ ద్రోణుడిపై ప్రతీకార జ్వాలతో యజ్ఞం చేసి, ద్రోణుడి మరణానికై ధృష్టద్యుమ్నుడిని పుత్రుడిగా 
పొందాడు. ధృష్టద్యుమ్నుడి పుట్టుకలోని విశేషం ఏమిటంటే - అతడు అగ్నికుండం నుండి కవచ కిరీటాదులు ధరించి, ఆయుధపాణి 
అయి సద్యోయౌవనం కలిగి ఆవిర్భావం చెందాడు. (ద్రౌపది కూడా అప్పుడే సద్యోయౌవన అయి ఆవిర్భవించింది. (చూ. ఆంధ్ర 
మహాభారతం, ఆదిపర్వం, సప్రమాశ్వాసం 17-20 పద్యాలు). 


తే. 'అడరి యీ దివసము నపరాహ్హమునను । ద్రోణు డని సేసిన టైనం ద్రుంగిపోక 
యుండ నేర్తురే యిక్కడి యోధు లెవ్వ । రైన? విను నుతి గాదు సత్యమ్ము సుమ్ము! 309 


ప్రతిపదార్థం: ద్రోణుండు= ద్రోణాచార్యుడు; అడరి= చెలరేగి; ఈ దివసమున్‌+అపరాహ్హమునను= ఈ దినం అపరాహ్హసమయంలో 
(సూర్యుడుదయించినప్పటి నుండి అస్తమించే వరకు ఎంత సమయం జౌతుందో దానిలో అయిదింట నాలుగో భాగం అపరాహ్లం, 
మధ్యాహ్నం తరువాతిది అపరాహ్లం); అని= యుద్దం; చేసినట్టు+ఐనన్‌= చేసినట్లయితే; ఇక్కడి యోధులు+ఎవరు+ఐనన్‌= ఈ 
మన సైన్యంలో ఉన్న ఎంతటి గొప్పయోధులైనా; (త్రుంగిపోక= తెగిపోక; ఉండనేర్తురే!= ఉండజాలుతారా! (యుద్దంలో ద్రోణుడి 
కంటబడి (బ్రతికి బయటపడే వారెవరు కూడ ఉండరని భావం); విను= సావధానంగా వినుము ధర్మరాజా!; నుతి కాదు= (ఇది) 
ప్రశంస కాదు - ప్రశంసార్థం చెప్పే అతిశయోక్తి కాదని భావం; సత్యమ్ము సుమ్ము= సత్యం సుమా! ఉన్న యథార్థ విషయాన్నే 
చెప్పాను - మరేదో కాదని భావం. 


తాత్సర్యం: ద్రోణుడు విజృంభించి ఈరోజు అపరాహ్లం దాకా యుద్దం చేస్తే ఈ పక్షంలోని యోధులెవరైనా 
మరణించకుండా మిగిలి ఉండగలరా? ఇది నిజం. ప్రశంస ఏమాత్రం కాదు. (ఇక ఆలోచించు) 


నిశేషం: “అపరాహ్హం అంటే, అహ్నః అపరః దివసం యొక్క అపరభాగ మని వ్యుత్సత్త్యర్థం.” ఈ పదం రూఢం కాబట్టి అపరాహ్ల 
కాలం అనే అర్థంలోనే ప్రయోగించబడుతుంది. ఒక్కదినానికి అయిదు కాలాలు. అవి. 1. ప్రాతఃకాలం, 2. సంగమకాలం, 3. 
మధ్యాహ్నకాలం, 4. అపరాహ్హకాలం, 5. సాయంకాలం అనేవి - దినం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 


గల కాలం. ఆ కాలంలోని అయిదు భాగాలలో నాలుగవ భాగం అపరాహ్లం. 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మము నీతని కొప్పింపక | సముచితముగ( గాచికొను; మసత్యవచన దో 
షము లేదు ప్రాణరక్షణ । సమయంబున; నతని కొడుకు సచ్చెన యనుమీ!” 310 


ప్రతిపదార్థం: మమున్‌= మమ్ములను; ఈతనికిన్‌= ఈ (ద్రోణుడికి; ఒప్పింపక= అప్పజెప్పక; సముచితముగన్‌= తగిన విధంగా; 
కాచికొనుము= రక్షించుకొమ్ము; ప్రాణరక్షణ సమయమునన్‌= ప్రాణాల రక్షణ సందర్భంలో (ప్రాణాలను రక్షించుకొనే నిమిత్తం 
అని భావం); అసత్యవచన దోషము= అసత్యం పలుకుట వలన కలిగే దోషం; లేదు= ఉండదు (కాబట్టి; అతని కొడుకు= 
ఆ ద్రోణుడి కుమారుడు అశ్వత్తామ; చచ్చెను+అ= చావనే చచ్చాడు ('అి అవధారణార్థకం) (నిశ్చయంగా మృతి చెందాడు); 
అనుము+ఈ!= అని చెప్తుమా! (ఈ సంప్రార్థనార్థకం). 


తాత్సర్యం: మమ్మందరిని ఈ (ద్రోణుడికి అప్పజెప్పకుండా తగువిధంగా కాపాడుకొనుము. ప్రాణాలను కాపాడు 

కొనే సమయంలో అసత్యాన్ని పలుకుటలో ఏ దోషం లేదు. 'అశృత్తామ హతు డయినాడు' అని (ద్రోణుడితో 

చెప్పవయ్యా!” 

వ. అని పనిచె; నట్టియెడ నయ్యుధిష్టిరుతో భీమసేనుం “డే నప్పుడు కృష్ణుండు సెప్ప నయ్యోధవరు 
వధియించును పాయంబు వినియదియ మనంబున నుండి మాళవేంద్రుండగు నింద్రవర్మవారణం బశ్వత్థామ 
యనుపేరిటిది నాచేత జచ్చె;నది నెపంబుగ నతనికి నశ్వత్థామ సచ్చె నని చెప్పితి జెప్పిన నొక్కింత విచారించి 
యమ్మాట దెస ననాదరంబు సేసె; నీకు విజయంబు గోరి హితం బుపదేశించు నీ గోవిందుని వాక్యం 
బుల్లంఘింపక నీవు నట్ల చెప్పుము; నీ వచనమ్ము నమ్మి యతండు గయ్యంబు సేయ. జేయాడక చెడు” నని 
యొత్తి చెప్పుటయు. 311 

ప్రతిపదార్హం: అని= ఇట్టా పలికి; పనిచెన్‌= '్రేరేపించాడు; అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; ఆ+యురధిష్టిరుతోన్‌= ఆ ధర్మరాజుతో; 

భీమసేనుడు; ఏను= నేను; అప్పుడు= ఆ సమయంలో; కృష్ణుండు= కృష్ణుడు; చెప్పన్‌= చెప్పగా; ఆ+యోధవరున్‌= ఆ యోధులలో 
మేటి అయిన ద్రోణాచార్యుడిని; వధియించు+ఉపాయంబు= చంపే ఉపాయం; విని= విన్నవాడనై; అది+అ= అదే; మనంబునన్‌= 
మనస్సులో; ఉండన్‌= ఉండగా (మనస్సులో ఎప్పుడూ అదే మెదలుతూ ఉండగా) (అశ్వత్తామా హతః అని చెప్పటానికి నే నొక 
ఎత్తు వేశాను అదేమిటంటే); మాళవ+ఇంద్రుండు+అగు+ఇంద్రవర్మ వారణంబు= మాళవ దేశాధీశుడైన ఇంద్రవర్మగజం; అశ్వత్భామ 
పేరిటిది= అశృత్తామ అనే పేరు గలది; నాచేతన్‌= నాచేత; చచ్చెన్‌= చచ్చింది; అది= ఆ అశ్వత్హామ నామక గజసంహారం; నెపంబు+ 
కన్‌= మిషగా; అతనికిన్‌= ఆ (ద్రోణాచార్యుడికి; అశ్చత్హామ+చచ్చెన్‌= అశ్చత్హామ హతుడయ్యాడు; అని చెప్పితిన్‌= అని చెప్పాను; 
చెప్పినన్‌= చెప్పగానే; ఒక్కింత= కొంచెంసేపు; విచారించి= ఆలోచించి; ఆ+మాటదెసన్‌= ఆ పలుకువైపు; అనాదరంబు= నిర్లక్ష్యం; 

చేసెన్‌= చేశాడు; నీకున్‌= ఓ ధర్మరాజా! నీకు; విజయంబు+కోరి= విజయాన్ని ఆకాంక్షించి; హితంబు= మేలు; ఉపదేశించు+ ఈ 

గోవిందుని వాక్యంబు= ఉపదేశించే ఈ కృష్ణుని మాట; ఉల్లంఘింపక= దాటక; నీవును= నీవు కూడ; అట్టు+అ= ఆ విధంగానే; 

చెప్పుము; నీ వచనమ్ము= నీ మాటను; నమ్మి= విశ్వసించి; అతండు= ఆ ద్రోణాచార్యుడు; కయ్యంబు= యుద్ధం; చేయన్‌= 
చేయటానికి; చేయి+ఆడక= చేయి కదలక; చెడున్‌= నళిస్తాడు; అని= అనే విధంగా; ఒత్తి= గట్టిగా; చెప్తుటయున్‌= చెప్పగానే. 


తాత్పర్యం: అని పలికి, ఆ పనికి (ప్రేరేపించాడు. ఆ సమయంలో ధర్మరాజుతో భీము డన్నాడు - 'కృష్ణుడు 

(ద్రోణవధకై చెప్పిన ఉపాయం అప్పుడు విన్నాను; వినినప్పటి నుండి అది నా మనసులో మెదలుతూ ఉన్నది. 

నా చేతచచ్చిన అశృత్తామ అనే గజం మాళవరాజు ఇంద్రవర్మది జ్ఞాపకం వచ్చింది. అది నెపంగా (ద్రోణుడితో 
యఖ Gy 

అశ్చత్భామ మరణించాడని చెప్పాను. కాని, ఆ ద్రోణాచార్యుడు నా మాటపై కొంత విచారించి నిర్లక్ష్యం చేశాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 687 
నీకు విజయంకోరి హితంచెప్పే ఈ కృష్ణుడి మాటను దాటకుండా ఆ విధంగా చెప్పుము. నీ మాట నమ్మి ద్రోణుడు 
యుద్దం చేయటానికి చేయిఆడక నశిస్తాడు అని గట్టిగా చెప్పగా (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మజుండు ద్రోణునితో నశ్వత్థాను సచ్చె నని యేనుగు నెపంబున( జెప్పుట (సం. 7-164-105) 


క మది నయ్యిరువుర మాటలు । బదిలంబుగ6 బట్టికొనుటం బట్టియు నెట్లుం 
దుది నది యట్టుల కాంగల । యదియై యుండుటను, దాని కత డొడంబడియెన్‌. 312 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురమాటలున్‌= ఆ ఇద్దరు అనగా కృష్ణభీములు చెప్పిన మాటలు కూడ; మదిన్‌= మనస్సును; 
పదిలంబుగన్‌= దృఢంగా; పట్షికొనుటన్‌+పట్లియున్‌= పట్లుకొనటం వలన; ఎట్లున్‌= ఎట్లాగైనా; తుదిన్‌= చివరకు; అట్లు= అదే 

స్‌ స్‌ యు టా! (Sem ట్రా 
విధంగా; కాగల అది+ఐ+ఉండుటను= అవుతుంది కాబట్టి; దానికిన్‌= వారు చెప్పినదానికి; అతండు= ఆ ధర్మరాజు; 
ఒడంబడియెన్‌= అంగీకరించాడు. 


తాత్పర్యం: ఆ కృష్ణుడు, భీముడు ఇద్దరు చెప్పిన మాటలు ధర్మరాజు మనస్సును గట్టిగా పట్టుకోవటంవల్ల, 
చివరకు అది అట్లా జరుగవలసి ఉన్నందువల్ల ఆ విధంగా చెప్పటానికి అంగీకరించాడు. 

వ. ఇట్లు సమ్మతించి. 313 
తాత్పర్యం: ఈ విధంగా అంగీకరించి. 


క. అన్ఫత భయము నాజిజయము । గొనియెడు తమకంబు పెంపు గుదియింప(6గ€ బాం 
డునరేంద్రు నగ్రతనయుం । డనుమానము వాయం బెట్టి యస్త్రగురునితోన్‌. 314 


ప్రతిపదార్థం: అనృత భయమున్‌= అసత్య భయమును; ఆజిజయమున్‌+కొనియెడు, తమకంబు పెంపు= యుద్ద విజయాన్ని 
పొందే ఆసక్తియొక్క ఆధిక్యం - అనగా మిక్కుటమైన ఆసక్తి; కుదియింప(గన్‌= (క్రుంగింపగా; పాండు నరేం[ద్రుని+అగతనయుండు= 
పాండురాజు జ్యేస్టపుత్రుడు ధర్మరాజు; అనుమానము= సందేహాన్ని; పాయన్‌+పెట్టి= తొలగించుకొని; అస్ర్రగురునితోన్‌= అ 
విద్యాగురువైన ద్రోణాచార్యుడితో. 


స్త్ర 
తాత్పర్యం: అసత్యభయాన్ని యుద్దంలో విజయం సాధించాలి అనే బలమైన ఆకాంక్ష అణగించగా, ఏ సందేహం 
లేక ధర్మరాజు ద్రోణాచార్యుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే వలయు కొలది నెలుంగెత్తి వర్ణ సమితి; యచ్చుపడ(గ * నశ్వత్థామ సచ్చె' ననియె 
నని పదంపడి యల్లన యతని చెవికి । వినగ రాకుండ 'గుంజరి మనియె నధిప! 315 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; వలయు కొలందిన్‌= కావలసినంత - అనగా తానెంత బిగ్గరగా చెప్పవలయునో 

అంత బిగ్గరగా; ఎలుంగు= కంఠస్వరాన్ని; ఎత్తి= హెచ్చించి; వర్ష సమితి= అక్షరాల సముదాయం; అచ్చు పడ(గన్‌= స్పష్టంగాతెలిసే 
tas = ల a లు 

విధంగా; అశృత్తామ+చచ్చెన్‌= అశృత్తామ మరణించాడు; అనియెన్‌= (అని) అన్నాడు; అని= ఇట్లా పలికి; పదంపడి= వెంటనే; 

అల్లన= మెల్లగా; అతని చెవికిన్‌= ఆ ద్రోణాచార్యుల చెవులకు; వినంగన్‌+రాకుండన్‌= వినరాకుండా ఉండే విధంగా కుంజరము= 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఏనుగు; అనియెన్‌= (అని) అన్నాడు - హతమయింది; అశ్చత్సామ (కాని అది) గజం అని అన్నాడు (గజము అని మెల్లగా పలికి 
ద్రోణునకు వినరాకుండా చేశాడు) 

తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! బిగ్గరగా, కంఠస్వ రాన్ని హెచ్చించి ఉచ్చారణ స్పష్టంగా ఉండే విధంగా “అశ్వత్భామ 
చచ్చెను” అని వెంటనే ఏనుగు అనే మాట (ద్రోణాచార్యుడికి వినబడకుండ మెల్లగా అన్నాడు. 

నిశేషం: అశ్వత్థామ అనే గజం హతమయింది నిజమే - కాని, ద్రోణుడి ప్రశ్నకు అది ఉత్తరం కాదు. హతమయింది అశ్వత్థామ 
అని బిగ్గరగా చెప్పి ఏనుగు అనే మాట మెల్లగా అనటంచేత ద్రోణాచార్యులకు వినరాక నిజంగా అశ్వత్థామ తన కుమారుడే 


మరణించాడని భావించాడు. ఈ సత్యం కపటంతో కూడింది. కాబట్టి సత్య మనిపించుకోదు 'సత్యం నతత్‌ యచ్చల మభ్యుపేతమ్‌” 
అని ధర్మ సూక్ష్మత్వాన్ని వివరించారు పెద్దలు. కావున ధర్మరాజు పలికింది అనృతమే అయింది. 


వ. ఇ వ్విధంబునం బలుకుటయు. 316 
తాత్పర్యం: ఈ విధంగా పలుకగానే. 


క. నేలకు నల్లెండు పొడువున(। గ్రాలుచు మును మెజియు గురుని రథచక్రము ల 
క్కాలంబున సమరజయ । శ్రీ లోపము దెలియ నంటసిల(బడియె నృపా! 317 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నేలకున్‌= భూమికి; నల్లెండు పొడువునన్‌= నాలుగువేళ్ళ ఎత్తున; 'క్రాలుచున్‌= 
నడుస్తూ; మును= పూర్వం; మెణయు= ప్రకాశించే; గురుని రథ చక్రములు= ద్రోణాచార్యుడి రథానికున్న చక్రాలు; 
ఆ+కాలంబునన్‌= ఆ సమయాన; సమరజయశ్రీ లోపము= యుద్దంలో జయలక్ష్మి లోపం; తెలియన్‌= తెలిసే విధంగా; 
అంటసిలన్‌= (నేలకు) తాకే విధంగా; పడియెన్‌= పడింది. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇంతకుముందు భూమికి నాలుగువేళ్ళ ఎత్తున నడుస్తూ తిరిగే ద్రోణుని 
రథచక్రాలు, ఆ సమయంలో [ద్రోణుడికి యుద్దవిజయం లోపిస్తుందని తెలియజేసే విధంగా నేలను తాకాయి. 
విశేషం: భూభాగానికి నాలుగువేళ్ళపైన తిరిగే రథం ఎవరిది అనే సంశయం కలుగుతూ ఉన్నది. ఆ రథం ద్రోణాచార్యుడిదని 
తిక్కన ఈ పద్యంలో చెప్పాడు. ఇక సంస్కృత మూలం ఇట్లా ఉన్నది. 
శో అవ్యక్త మబ్రవీత్‌ రాజన్‌ హతః కుంజర ఇత్యుత । 

తస్యపూర్వం రథః పృథ్య్యాః చతురంగుళ ముచ్చైతః 

బభూవైనం చ తేనోక్తే తస్య వాహాః స్పృశన్‌ మహీమ్‌' 
అనగా అతడు పలుకగానే అతని అశ్వములు భూమిని అంటినవి. ఈ శ్లోకానికిగల పూర్వ సందర్భాన్ని బట్టి 'తస్య వాహాః అనే 
పదాలకు ధర్మరాజు గుర్రాలు అనే అర్థమే జౌతున్నది. ఈ శ్లోకం తరువాతి శ్లోకం ఇది 
శో యుధిష్టిరాత్తు తద్వాక్యం శ్రుత్వా ద్రోణో నుహారధథః | 

పుత్రవ్యసన సంతప్తో నిరాశో జీవిత్ఫేభవత్‌ (ద్రోణ - 190/56-57) 


ఈ శ్లోకార్థం విచారించినా కూడా వెనుకటి శ్లోకంలోని తస్యవాహాః (అతడి అశ్వములు) అనే దానికి (ద్రోణుడి అశ్యాలు అనే 
అర్థం కుదురటంలేదు. ఇంత వరకు ఎన్నడూ అసత్యమాడని వాడు ధర్మరాజు- అందుకే అతడి రథం భూమికి నాలుగువేళ్ళ 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 689 
ఎత్తున నడుస్తూ ఉండేది. ఇప్పుడు అసత్యమాడాడు కదా! వెంటనే ఆ రథం నేలపై పడిపోయింది. పూర్వాపర సందర్భాలు ధర్మరాజు 
రథమనే భావాన్నే కలిగిస్తూ ఉన్నవి. తిక్కన మాత్రం ద్రోణుడి రథాన్నే అట్లా చిత్రీకరించాడు. 


మూల శ్లోకాలనుబట్టి చూచినా ఆ గుర్రాలు ద్రోణుడి వనే భావించారు కొందరు. ఆ వార్తను వినటానికి పూర్వం ద్రోణుడి అశ్వాలను 
సారథి అతివేగంగా నడిపించాడు. అందుచేత అవి భూమికి నాలుగంగుళాలు ఎత్తున దుమికేవి. ఇప్పుడు దుర్వార్త చెవినిబడగానే 
ద్రోణుడు క్రుంగిపోవటంవలన, సారథి ఆ గుర్రాల పట్టు సడలించటం వలన, అవి నేలకు ఆని నిలిచాయి అని భావించాలి. 
అంతేకాని ధర్మరాజు అసత్యమాడటానికీ, గుర్రాలు (క్రింద ఆనటానికి సంబంధం ఏమిటి? అందుచేత ఇక్కడ తిక్కన భావమే 
సమంజసమని తోస్తుంది. 320 పద్యం వల్ల (ద్రోణుడి పరిస్థితి అర్థమవుతుంది. 


వ. అప్పుడు. 318 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క _ తనుం బాండుతనయులకు ద్రో । హునిగా నక్కుంభజన్ము( డూహించుచు న 
మ్మునులట్టు సెప్పి; రటుగా । వున గా కేమి యిది దగవవుం బొమ్మనుచున్‌. 319 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; పాండు తనయులకున్‌= పాండు పుత్రులైన ధర్మరాజాదులకు; ద్రోహునిగాన్‌= ద్రోహం చేసిన 
వాడినిగా; ఆ+కుంభజన్ముండు= ఆ ద్రోణాచార్యుడు; ఊహించుచున్‌= ఊహిస్తూ; ఆ+మునులు= ఆ కళ్యపాది బుషులు; అట్టు= 
ఆ విధంగా; చెప్పిరి= చెప్పారు; అటు= ఆ విధంగా; కావునన్‌= అగుతుంది కాబట్టి; కాక+ఏమి?= కానీ ఏమి? ((ఏమి' ప్రశ్నార్థకం); 
ఇది= ఈ చేసే యుద్దం; తగవు= ధర్మమే (న్యాయమే); అవున్‌= అవుతుంది; పొమ్ము= నిశ్చయం; అనుచున్‌= అంటూ. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు తాను పాండవులకు (ద్రోహం చేస్తున్న వాడినని అనుకొంటూ, ఆ మునులు ఆ 
విధంగా చెప్పారు. అట్టా జరిగితే జరుగనీ ఏం? అయినా నేను ఇట్లా యుద్దం చేయటం న్యాయం, అని తలపోస్తూ, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _ ధృష్టద్యుమ్ముని( జూచుచున్‌ రణసముద్రేకంబు బాహాబలా 

వష్టంభంబును శౌర్యనిర్వహణ గర్వస్పూర్తియుం దొంటియు 

తృష్టత్వంబును దక్కి స్రుక్కి వగ బుద్దిం బీంకువీశాడంగాం 

జేష్టాహీనత( బొంది యగ్గురు(డు సంక్షిప్తాంగు. డై యున్నెడన్‌. 320 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుడిని; చూచుచున్‌= చూస్తూ; రణసముద్రేకంబు= యుద్ద విజృంభణం; 
బాహాబల+అవష్టంభంబును= భుజ బలగర్వం; శౌర్య నిర్వహణ= శూరత్వం ప్రకటించటంలో; గర్వస్ఫూర్తియున్‌= దర్పస్సురణ; 
తొంటి ఉత్మృష్టత్వంబును= మొదటి గొప్పతనం; తక్కి= తగ్గిపోయి - అనగా క్షీణించి (ఆ కారణాన); స్రుక్కి= మూర్చచెంది; 
వగ= పుత్రమరణజన్యమైన దుఃఖం; బుద్ధిన్‌= మతిని; పీకవీకాడంగాన్‌= మిక్కిలి వికలం జేయగా; చేష్టాహీనతన్‌+పొంది= 
చేష్టారహితత్వాన్ని పొంది - చేష్టలుడిగి; ఆ+గురుండు= ఆ ద్రోణుడు; సంక్షిప్త+అంగుడై= ముడుచుకోబడిన కర చరణా 
ద్యవయవాలు కలవాడై; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయంలో. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడిని చూస్తూ, యుద్దా[ద్రేకాన్ని, బాహుబలగర్వాన్ని , శౌర్యాన్ని ప్రకటించటంలో దర్సాన్ని, 
ఇదివరకటి అతిశయాన్ని కోల్పోయి, బలహీనపడి, దుఃఖం మనస్సును మిక్కిలి కలతనొందించగా చేష్టలుడిగి, 
ముడుచుకొనిపోయిన అవయవాలు కలవాడై ఉండగా. 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 

వ. అతని వధంబునకై పాంచాలవిభుని వేలిమిం బుట్టినవా( డగుట నప్పార్షతుండు దత్సమయజనితోత్సాహ 
రోష విశేషాయత్తచిత్తుం డగుచు నమ్మహీసురుమీ(దం గవిసి యేసిన ననికి నొల్లని యుల్లంబున( బరుని 
యుల్లాసంబు సహింపలేని తేజంబును బురికొని యతండు వోరం దొడంగిన దివ్యాస్తంబులు ప్రతిభాసింపక 
యుందె; నట్లయినను మనసుబలిమి కలిమిం బ్రకృతి బాణంబుల నాతని బాణబాణాసన రథ రథ్య సూత 
కేతనంబులు వొడిసేసె; నాధృష్టద్యుమ్నుండు గద గొనినం దునియలు గావించె; బలకయు వాలునుం గొని 
వచ్చి యవ్వీరుండు సారథి తురంగంబుల యంగంబుల వ్రయ్యనేయ( దత్మరవాల ఖేటపాటనంబు సేసి 
తనువునం జండకాండంబులు నించె; నట్లు నించి నొంచినం గని శినివరుండు గృపకర్ణ కృతవర్మల తోడం 
బెనంగు చుండియు. గ్రూరనారాచ దశకం బయ్యాచార్యుమేన నిగిడించె; నంత నత్యంతరయంబునం 
జనుదెంచి యనిలనందనుండు ద్రుపదనందను. గుంభసంభవు బారికిం దప్పించుకొని పోయినం బొమ్మని 
పలికి, డెందం బెప్పటి చందం బగుటయు నిశ్చలభావం బొందె; నివ్విధంబున నాలుగు దివసంబులు 
నొక్కరాత్రియు నేనగు దివసంబులో నిరువది గడియలు నిరువది యొక్కవే యట్టలాడ భండనంబు సేసి 
పాండవ బలంబులు నుటుమాడి పేరడవి గొని కాల్డి పొనుంగుపడిన కార్షిచ్చు కైవడిం గుదిసియ మృ్మహాత్ముండు. 

321 


ప్రతిపదార్థం: అతని వధంబునకై= ఆ ద్రోణాచార్యుల వధ కొరకు; పాంచాల విభుని వేలిమిన్‌= ద్రుపదరాజు (చేసిన) హోమకుండము 
నందుండి; పుట్టినవాండు+అగుటన్‌= పుట్టి ఉన్నవాడు అగుటచేత; ఆ+పార్షతుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; తత్సమయ జనిత+ 
ఉత్సాహ రోష విశేష౪ఆయత్తచిత్తుండు+అగుచున్‌= ఆ సమయంలో పుట్టిన ఉత్సాహ (క్రోధాలకు మిక్కిలి అధీనమై మనస్సు కలవాడై; 
ఆ+మహీసురవరుమీందన్‌= ఆ ద్రోణాచార్యుడిపైకి; కవిసి= ఉరికి; ఏసినన్‌= బాణాలు వేయగా; అనికిన్‌= యుద్దానికి; ఒల్లని+ 
ఉల్లంబునన్‌= ఇష్టపడని మనస్సుతో; పరుని+ఉల్లాసంబును= శత్రువు మిడిసిపాటును; సహింపలేని తేజంబును= ఓర్వజాలని 
ప్రతాపం; పురికొని+అతండు= చెలరేగి ఆ ద్రోణాచార్యుడు; పోరన్‌+తొడంగినన్‌= యుద్దానికి పూనుకొనగా; దివ్య+అస్త్రంబులు= 
ఇందద్రాస్త్రం మొదలైన అస్త్రములు; ప్రతిభాసింపక+ఉండెన్‌= స్ఫురించకుండా అయినవి; అట్టు+ అయినను= అట్టా అయినప్పటికి; 
మనసు బలిమి కలిమిన్‌= మనోబలంతో - యుద్దం చేయటానికే మనస్సు బలాత్కరించటంవలన; (ప్రకృతి బాణంబులన్‌= 
సహజములైన బాణాలతో; అతని= ఆ ధృష్టద్యుమ్నుడి; బాణ= (ప్రయోగించిన) బాణాలను; బాణాసన= ధనుస్సును; రథ= 
రథాన్ని; రథ్య= అశ్వాలను; సూత= సారథిని; కేతనంబులు= ధ్వజాన్ని (ద్వంద్వ సమాసం కాబట్టి బహువచనం, ద్వితీయార్థమున 
ప్రథమావిభక్తి); పొడి+చేసెన్‌= నుగ్గునుగ్గు చేశాడు - ఖండించాడని భావం; ఆ ధృష్టద్యుమ్నుండు= అన్నీ కోల్పోయిన ఆ ధృష్ట 
ద్యుమ్నుడు; గద= గదను; కొనినన్‌= తీసికొన్న వెంటనే; తునియలు= తునకలుగా; కావించెన్‌= చేశాడు (రథం, సూతుడు, 
అశ్వాలు; ధనుర్భాణాలు నశించి ఏవీ కూడా) యుద్దానికి లేకపోవటం వలన; పలకయున్‌= డాలు; వాలునున్‌= ఖడ్గాన్ని; కొని= 
తీసికొని; వచ్చి= వచ్చి; ఆ+వీరుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; సారథి తురంగంబుల+అంగంబులన్‌= సారథియొక్క మరియు 
అశ్వాలయొక్క శరీరాలను; (వ్రయ్యన్‌+ఏయన్‌= తుత్తునుకలయ్యేటట్టు కొట్టగా; తద్‌= అతడియొక్క; కరవాల= ఖడ్గంయొక్క; 
ఖేట= డాలుయొక్క; పాటనంబు= ఖండనం; చేసి= చేసి; తనువునన్‌= శరీరంపై; చండకాండంబులు= భయంకరమైన బాణాలను; 
నించెన్‌= నింపాడు; అట్టు= ఆ విధంగా; నించి= నింపి; నొంచినన్‌= నొప్పింపగా; కని= చూచి; శినివరుండు= సాత్యకి; కృప, 
కర్ణ కృతవర్మల తోడన్‌= కృపాచార్యుడు, కర్ణుడు, కృతవర్మ అనే వారితో; పోరుచుండియున్‌= యుద్దం చేస్తూ ఉండి కూడా; 
క్రూర నారాచ దశకంబు= భయంకరమైన బాణాల దశకాన్ని అనగా - బాణాలను పదింటిని; ఆ+ఆచార్యుమేనన్‌= ఆ |ద్రోణాచార్యుడి 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 691 
శరీరంపై; నిగిడించెన్‌= వ్యాపింపజేశాడు (పది బాణాలతో కొట్టాడు); అంతన్‌= ఆ సమయాన; అత్యంత రయంబునన్‌= మిక్కిలి 
వేగంగా; చనుదెంచి= వచ్చి; అనిల నందనుండు= భీముడు; ద్రుపదనందనున్‌= ధృష్టద్యుమ్నుడిని; కుంభసంభవు బారికిన్‌= 
ద్రోణాచార్యుల గురికి, అనగా [ద్రోణాచార్యుడికి లక్ష్యం కావటాన్ని; తప్పించుకొని= తప్పించివేసి; పోయి నన్‌= తీసికొని పోగా 
((ద్రోణాచార్యుడి ఎదుటనున్న ధృష్టద్యుమ్నుడిని ప్రక్కకు తొలగించుకొని పోతూ ఉండగా); పోయినన్‌+పొమ్ము+అని పలికి= 
(ద్రోణుడు) పోతేపో అని పలికి; డెందంబు= మనస్సు; ఎప్పటి చందంబు= ఎప్పటి విధంగా; అగుటయున్‌= కాగానే; 
నిశ్చలభావంబు= నిశ్చలత్వాన్ని; ఒందెన్‌= పొందాడు (యుద్దానికై తనను పురికొల్పిన ధృష్టద్యుమ్నుడు యుద్దం విడిచి భీముడి 
ద్వారా తొలగి పోయాడు. ఇక నా అంతట నాకు యుద్దంతో పనిఏమి? అని తలంచి పూర్వ విధంగా తన మనస్సు ప్రశాంతమై 
ఉండగా యోగ నిష్టపూన తలచి కదలక మెదలక ఉన్నాడని భావం); ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; నాలుగు దివసంబులు= 
నాలుగు దినాలు; ఒక్క రాత్రియున్‌= ఒక రాత్రి; ఏను+అగు దివసంబులోన్‌= అయిదవరోజున; ఇరువది గడియలు= ఇరవై 
గడియలు (సూర్యోదయం నుండి 20 గడియలు దివసం గతించేటంత వరకు) (గడియ అనగా రెండున్నర గంటలు కాబట్టి 
సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయం వరకు అని భావం); ఇరువది యొక్కవేలు+అట్టలు= ఇరువయ్యొక్కవేల మొండాలు; 
ఆడన్‌= నృత్యం చేసేటట్లు; భండనంబు+చేసి= యుద్దం చేసి (ఈ యుద్దంలో ఇప్పుడు 21వేల మంది తలలు తెగగొట్టాడని 
భావం); పాండవ బలంబులన్‌= పాండవుల సైన్యాలను; నుణుమాడి= సంహరించి; పేరడవిన్‌= మహారణ్యాన్ని; కొని= చేపట్టి; 
కాల్చి= దహించి; పొనుంగు పడిన కార్చిచ్చుకైవడిన్‌= చల్లారిన దావాగ్నివలె; కుదిసి= ఉపశమించి; ఆ+మహాత్ముండు= ఆ 
మహానుభావుడు ద్రోణాచార్యుడు. 


తాత్సర్యం: అతని వధకై ద్రుపదుని హోమకుండం నుండి పుట్టినవాడు కావటం చేత ఆ సమయంలో కలిగిన 
ఉత్సాహరోషాలకు విశేషంగా స్వాధీనమైన మనస్సు కలవాడై, ఆ (ద్రోణుడిమోదికి విజృంభించి బాణాలు వేయగా, 
యుద్దం చేయటానికి ఇష్టంలేని ద్రోణుడి మనస్సులో, శత్రువుయొక్క ఉత్సాహాన్ని సహించలేని పరాక్రమం 
క్రమ్ముకొని యుద్దానికి పూనుకోగా, ఆయనకు దివ్యాస్తాలు స్ఫురించలేదు. అయినా మనోబలంతో సహజ 
బాణాలతోనే ధృష్టద్యుమ్నుడి బాణాలను, ధనుస్సును, రథాన్ని, రథాశ్వాలను, సారథిని, రథకేతనాన్ని నుగునుగ్గు 
చేశాడు. ధృష్టద్యుమ్నుడు గదతీసుకోగా, దానిని ముక్కులు చేశాడు. తరువాత ధృష్టద్యుమ్నుడు డాలును ఖడ్డాన్ని 
తీసుకొని ద్రోణుని రథసారథి శరీరాన్ని, గుర్రాల శరీరాలను ముక్కలయ్యేటట్టు కొట్టగా గురుడు అతని ఖడ్డాన్ని, 
డాలును ఖడించి, అతని శరీరంనిండా భయంకరాలైన బాణాలు నింపాడు. ఆ విధంగా నింపి ధృష్టద్యుమ్నుడిని 
నొప్పింపగా, సాత్యకి చూచి, తాను కృప, కర్ల, కృతవర్మలతో యుద్ధం చేస్తూ ఉన్నా, పది వాడిబాణాలు [ద్రోణుడి 
శరీరంలో నాటాడు. అప్పుడు భీమసేనుడు మహావేగంగా వచ్చి; ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడి బారిన పడకుండా 
తప్పించి తీసుకొనిపోగా, (ద్రోణుడు పొమ్మని పలికి, మనస్సు పూర్వస్థితికి రాగా ప్రశాంతతను పొందాడు. ఈ 
విధంగా నాలుగురోజులు, ఒక రాత్రి, అయిదవరోజులో ఇరువది గడియలు - ఇరువదియొక్క వేల మొండెములు 
నేలపడి ఆడగా యుద్దంచేసి, పాండవ బలాలను సంహరించి, మహారణ్యాన్ని దహించి కాంతివిహీనమైన కార్చిచ్చువలె 
తగ్గి ఆ మహానుభావుడు 'ద్రోణుడు(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ; "కార్చిచ్చు కైవడిన్‌ అన్నచోట ఉపమాలంకారం. 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 

సీ, సంగరంబున( దన్వి సని శాంతిం బొందిన । చిత్తంబుతో( దమసేన దిక్కు 
గనుంగొని పెలుచ నోకర్ణ! యోకృప! యో సు । యోధన! పోర న న్నొత్తి యెపుడు 
జెప్పుదు; రేను నాచే నయినంతయు. । జేసితి; నింక నిశ్చింతవృత్తి 
సుగతికి( జనం గోరి తగ నుజ్జగించెద । బాణాసనంబును బాణములను; 


తే. _దెలివి గలిగి మనుం' డని పలికి శరశ । రాసనము లూడ్డి తేరిపై ననఘమూర్తి 
యొప్పం గూర్చుండి సంభృత యోగనిష్ట । నొంది తేజోమయాత్ము డై యుండె నధిప! 322 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; సంగరంబునన్‌= యుద్దంలో; తన్వి= తృప్తిని; చని= పొంది; శాంతిన్‌= శమాన్ని; 
పొందిన చిత్తంబుతోన్‌= పొందిన మనస్సుతో; తమ సేన దిక్కు= తమ సైన్యంవైపు; కనుంొని= చూచి; పెలుచన్‌= బిగ్గరగా; 
ఓ కర్ష!= ఓయి కర్ణా? ఓ కృప!= ఓ కృపా! ఓ సుయోధన!= ఓయి దుర్యోధనా! (వినండి); పోరన్‌= యుద్దం చేయటానికి; 
నన్నున్‌= నన్ను; ఒత్తి= గట్టిగా; ఎపుడున్‌= ఎల్లప్పుడు; చెప్పుదురు= చెప్పుతారు (కదా); ఏను= నేను; నాచేన్‌+అయిన+అంతయున్‌= 
నా చేతనయినంత; చేసితిన్‌= చేశాను; ఇంక= ఇక; నిశ్చింతవృత్తిన్‌= చింతలేని ఉనికితో అనగా ఏ చింతా లేక; సుగతికిన్‌=ఉత్తమ 
గతికి; చనన్‌= పోవటానికి; కోరి= కాంక్షించి; తగన్‌= తగిన విధంగా; బాణాసనంబును= ధనువును; బాణములను= బాణాలను; 
ఉజ్జగించెదన్‌= త్యబిస్తూ ఉన్నాను (ఇక మీరు); తెలివి+కలిగి= బుద్ది గలిగి; మనుండు+అని= జీవించండి అని; పలికి= చెప్పి; 
శర శరాసనములు= బాణాలను ధనువును; ఊడ్చి= జారవిడిచి; తేరిపైన్‌= రథంమీద; అనఘమూర్తి= పాపరహితమైన (తన) 
స్వరూపం; ఒప్పన్‌= ప్రకాశింపగా; కూర్చుండి= కూర్చున్నవాడయి; సంభృత యోగనిష్టన్‌= సంపూర్ణమైన యోగనిష్టను- (సమాధిని); 
ఒంది= పొంది; తేజో మయ+ఆత్ముండు+ఐ= తేజస్సుతో నిండిన (తేజఃప్రచురమైన) స్వరూపం కలవాడై; ఉండెన్‌= ఉన్నాడు. 
తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! యుద్దంలో తృప్తిని, చిత్తంలో ఏ విధమైన చింతలేక శాంతిని పొంది తమ 
సైన్యం వైపు చూస్తూ బిగ్గరగా కర్ణాదులను పిలుస్తూ ఇట్టా అన్నాడు: ఓ కర్ణ, కృప, దుర్యోధనులారా! మీ రెప్పుడూ 
నన్ను ఎత్తిపొడుస్తూ యుద్దానికి పురికొల్పేవారు - ఇదిగో, నా చేతనయినంత యుద్దం చేశాను. ఇక ఈ ధనుర్పాణాలు 
నా కక్కరలేదు. నేను ఇక నిశ్చింతగా ప్రాణాలు త్యజించి పుణ్యలోకాలకు వెళ్ళాలని ధనుస్సును, బాణాలను 
వదలి వేస్తున్నాను. ఇక మీరు బుద్ధి కలిగి, జీవితం సాగించండి” అని పలుకుతూనే తన ధనుర్భాణాలను రథంపై 
జారవిడిచాడు. ఇక తాను రథంపై కూర్చుండి యోగసమాధిలో మునిగిపోయాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు 
ఆ ద్రోణాచార్యుల శరీరం తేజోరూపంతో వెలిగింది. 


వ. అట్టియెడధృష్టద్యుమ్నుండు గృపాణపాణియు(బాదచారియునై భారద్వాజ దెసకుం గవియుటయు, నుభయ 
సైన్యంబుల హాహాకారంబు లెస(గ; నంతం దనువు విడిచి యప్పుణ్యపురుషుండు ప్రకట జ్యోతీరూపంబున 
నెగసి పరమస్థానంబునకుం జనియె(; దత్తేజో మూర్తి యేను గంటి(, గృష్టార్దున ధర్మనందన కృపాచార్యులునుం 
గనిరి; దక్కటి మానవులు గానరు; సురలు సూచి సంతసంబునం బొదలి; ర ట్లడరిన యాద్రుపద నందనుండు. 

323 
ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు; కృపాణపాణిఐ= ఖడ్గం చేతియందు కలవాడై; పాదచారి 
యును+ఐ= (ఏ వాహనంపై కాక కేవలం) పాదాలతోనే నడుస్తూ ఉన్నవాడై; భారద్వాజు దెసకున్‌= (ద్రోణాచార్యుల వైపునకు; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 693 
కవియుటయున్‌= చేరగానే; ఉభయ సైన్యంబులన్‌= ఇరుపక్షాల సైన్యాలలో; హాహాకారంబులు= హాహాకారాలు (హాహా అనే 
ఆర్తనాదాలు); ఎసఠాన్‌= వ్యాపించాయి; అంతన్‌= అంతలోనే; తనువు= శరీరం; విడిచి= విడిచివేసి; ఆ+పుణ్యపురుషుండు= 
పవిత్రుడైన ఆ వ్యక్తి (ద్రోణాచార్యుడు); ప్రకట జ్యోతిస్‌+రూపంబునన్‌= స్పష్టమైన - అనగా మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్న జ్యోతిస్సు 
రూపంతో; ఎగసి= ఎగిరిపోయి; పరమస్థానంబునకున్‌= మిక్కిలి ఉత్కృష్టమైన స్థానానికి, అనగా (బ్రహ్మలోకానికి; చనియెన్‌= 
వెళ్ళాడు; తద్‌+తేజోమూర్తిన్‌= ఆ తేజస్స్వరూపాన్ని; ఏను= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను (సంజయుడు); కంటిన్‌= చూచాను; 
కృష్ణ+అర్జున ధర్మనందన, కృపాచార్యులునున్‌= కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, కృపాచార్యులు (వీరందరు); కనిరి= చూచారు; 
తక్కటి మానవులు= మిగిలిన వీరులు; కానరు= చూడలేదు; సురలు= దేవతలు; చూచి= (ఆ తేజోదృళ్యాన్ని) దర్శించి; 
సంతసంబునన్‌= సంతోషంతో; పొదలిరి= ఉబ్బిపోయారు; అట్టు= ఆ విధంగా; అడరిన+ఆ ద్రుపదనందనుండు= విజృంభించిన 
ఆ ధృష్టద్యుమ్నుడు (ఆ ద్రోణాచార్యుడు న్యస్తశస్తుండై ఉండటమే తన కనువైన సమయంగా భావించి సంహరించటానికి సిద్దపడిన 
వాడు ఆ ధృష్టద్యుమ్నుడు అని భావం). 
తాత్సర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు. ఖడ్గం చేబూని కాలినడకతో (ద్రోణాచార్యుని సమీపించగానే, దానిని చూచి 
ఉభయ పక్షాల సైనికులందరూ హాహాకారాలు చేశారు. అంతలోనే (ద్రోణాచార్యుడు యోగాన్ని ఆశ్రయించి శరీర 
త్యాగం చేసి జ్యోతిస్ప్వురూపంతో ఆకాశానికి ఎగసి పరమస్థానానికి అనగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అత 
డట్ట్లా జ్యోతిస్సు రూపంలో వెలుగుతూ ఉత్తమ లోకానికి వెళ్ళటం - కేవలం నేను (సంజయుడు), కృష్ణుడు, అర్జునుడు, 
ధర్మరాజు, కృపాచార్యుడు - అనే అయిదుగురం మా(త్రమే చూచాము. తక్కినవారు చూడలేదు. అని సంజయుడు 
ధృతరాష్ట్రడితో చెప్పాడు. దేవతలు అదిచూచి సంతోషంతో ఉబ్బిపోయారు. ఆ విధంగా విజృంభించిన 
ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ధృష్టద్యుమ్నుండు నృుతుండైన ద్రోణుని కంఠంబు దునుముట (సం. 7-165-47) 


చ. అరదముపైకి దాటి కుపితాత్మత ద్రోణుశవంబు కేశముల్‌ 
గరమున బె ట్టమర్షికొని ఖడ్గహతిన్‌ మెడ ద్రుంచివైచె స 
త్వరముగ మాను మాను మను వాక్యముతో నరుండేగం దప్పు సు 
మ్ముర యని ధర్మజుండు దివి ముట్టు నెలుంగున బి ట్టదల్పంగన్‌. 324 


ప్రతిపదార్థం: అరదముపైకిన్‌= రథంపైకి; దా(టి= లంఘించి; కుపిత+ఆత్మతన్‌= క్రోధంతో నిండిన ఆకారంతో; ద్రోణు శవంబు 
కేశముల్‌= [ద్రోణాచార్యుడి కళేబరం యొక్క వెంట్రుకలను (ఆ ద్రోణుడి శరీరం నిర్ణీవమై ఉన్న సంగతి ధృష్టద్యుమ్నుడికి తెలియదు 
- తెలియక ద్రోణుడిని వధిస్తున్నా ననే మోహంలో పడ్డాడు ధృష్టద్యుమ్నుడు - ఈ విషయం మూలంలో శ్లో॥ బ్రహ్మ లోక గతే 
ద్రోణే ధృష్టద్యుమ్నే చ మోహితే! అని చెప్పబడింది); కరమునన్‌= చేతిలో; బెట్టు+అమర్శికొని= గట్టిగా పట్టుకొని; ఖడ్గహతిన్‌= 
కత్తివ్రేటుతో; మెడన్‌= కంఠాన్ని (నరికి వేయటానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా); మాను మానుము= (నాయనా ధృష్టద్యుమ్మా!); 
మానివేయుము; అనువాక్యముతోన్‌= అని పలుకుతూ; నరుండు= అర్జునుడు; ఏగన్‌= వెళ్ళగా; (మరియు); తప్పు సుమ్ముర!+అని= 
అరే (ధృష్టద్యుమ్నా!) తప్పు సుమా! అని; ధర్మజుండు= ధర్మరాజు; దివిముట్టు+ఎలుంగునన్‌= ఆకాశాన్నంటే కంఠస్వరంతో; 
బిట్టు= గట్టిగా; అదల్పంగన్‌= గద్దిస్తూ ఉండగా; (దీనిని కూడా పట్టించుకోక); సత్వరముగన్‌= తొందరగా; (త్రుంచివైచెన్‌= తెగనరికి 
వేశాడు. 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కోపాతిశయంతో రథంపైకి లంఘించి. ద్రోణుడి కళేబరంయొక్క తలవెంట్రుకలను చేతితో పట్టుకొని, 
(ఆ ద్రోణుడి శరీరం నిర్జీవం అనే విషయం అతడికి తెలియదు) తల నరికివేయటానికి కత్తి ఎత్తుతూ ఉండగా 
అర్జునుడు పరుగుతీస్తూ 'ఆ పని కూడదు - మానివేయుము” అని అంటూనే ఉన్నా, ధర్మరాజు 'అది తప్పు 
కూడదు అని ఆకాశాన్నంటే కంఠస్వరంతో గట్టిగా గద్దిస్తూఉన్నా ధృష్టద్యుమ్నుడు వెంటనే ఆ ద్రోణుడి తలను 
తెగనరికి వేశాడు. 


వ. ఇత్రెబింగునం దునిమి యతం డయ్యట్టయుం దలయును ధరణీతల గతంబు సేసె; నిట్లు శతవృద్దుం డగు 
నయ్యస్త్ర గురుండు నీ దుర్మంత్రంబున( ద్రుంగిపోయినం బొంగి పాండవానీకంబు పైకొని తఖిమిన మన 
మొనలు వెబిచటిచి కనుకనిం బజచెం; బబిచిన మనంబు గలంగి యప్పుడు నీ కొడుకు లేట మొగంబులు 
వడు దొరలతోడం గూడందిరుగ నట్టియెడ దుర్యోధన దుశ్శాసన కృప కర్ణ కృతవర్మ మద్రేశ్వరుల మాతంగంబులం 
దురంగంబుల ముందటి పెట్టికొని 'కటకటా!' యనుచు 'నింత పుట్టునే? యనుచు 'నింక నేమి గల; దనుచు 
“నెట్లు సేయంగల వార? మనుచు 'నేది దుది”? యనుచు మరలి మరలి చూచుచుం జనుచుండ. దక్కిన 
యలంతి మానుసు లెల్లను దలచీర వాటించు తలంపు లేక యొండొరుల నిలు నిలు మని పలుకుచుం గాలు 
నిలువక పలుదిక్కులకుం బాణీ రత్తజి నశ్వత్తామ మున్నొక్కకెలనం గయ్యంబు సేయుచుండి నీసీన య 
ట్లగుటం గనుంగొని యక్కురుపతి కడకుం జని యతని కి ట్లనియె. 325 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; తునిమి= ఖండించి; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఆ+అట్టయున్‌= మొండెం; 
తలయును= తలను; ధరణీతలగతంబు= భూతలాన్ని పొందినదిగా; చేసెన్‌= చేశాడు; తలను ఖండించి (మొండెం, తల ఈ 
రెండూ భూమిపై పడగొట్టాడు; ఇట్టు= ఈ విధంగా; శతవృద్దుండు+అగు= నూరేండ్లు సమీపిస్తున్న ముదుసలిఅయిన 
(ద్రోణాచార్యుడు 85 సంవత్సరాల వాడని మూలంలో ఉన్నది. శ్లో॥ ఆకర్ల పలితః శ్యామో నయసాశీతి పంచకః త్వత్కృతే 'వ్యచరత్‌ 
సంఖ్యే స తు షోడశవర్షవత్‌ ॥ ద్రోణ 192/64) అతివృద్దుండు అనే పాఠాంతరం మూలవిధేయంగా ఉన్నది); ఆ+అస్త్రగురుండు= 
అస్త్రవిద్యాగురువైన ఆ (ద్రోణాచార్యుడు; నీ దుర్మంత్రంబునన్‌= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ దుష్టమైన ఆలోచన వలన; 
త్రుంగిపోయినన్‌= రాలిపోగా; పొంగి= ఉప్పొంగి; పాండవ+అనీకంబు= పాండవుల సైన్యం; పైకొని= పైబడి; తటిమినన్‌= తరుమగా; 
మన మొనలు= మన (కౌరవ) సైన్యాలు; వెజచజచి= భయపడి; కనుకనిన్‌= సంభ్రమంతో; పజచెన్‌= పారిపోయారు; పజచినన్‌= 
పారిపోగానే; మనంబు= మనస్సు; కలంగి= కలతచెంది; అప్పుడు= ఆ సమయాన; నీ కొడుకులు= నీ కుమారులు అనగా కౌరవులు; 
లేట మొగంబులు+పడు= పెడమొగం పెట్టుకొని, పరాజ్ముఖులై పారిపోతున్న; దొరల తోడన్‌+కూడన్‌= రాజులతోపాటు; తిరుగన్‌= 
వెనుతిరుగుతూ ఉంటే (ద్రోణ మరణంతో కౌరవవీరులందరు నిరుత్సాహంతో పారిపోయారని (సంస్కృత మూలం (ద్రోణ - 
193వ అధ్యాయంలో విపులంగా ఉన్నది); అట్టి+ ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన, దుశ్శాసన, కృప, కర్ణ కృతవర్మ, మద్రేశ్వరులు= 
దుర్యోధనుడు, దుశ్ళాసనుడు, కృపాచార్యులు, కర్టుడు, శకుని - వీరందరు; మాతంగంబులన్‌= ఏనుగులను; తురంగంబులన్‌= 
అశ్వాలను; ముందజ+పెట్టుకొని= ముందుంచుకొని; కటకటా!+అనుచున్‌= అకటా! అని అంటూ; ఇంత పుట్టునే+అనుచున్‌= 
ఇంత జరుగుతుందా? అని అనుకుంటూ; ఇంకన్‌+ఏమి+కలదు?+అనుచున్‌= (ఇంత జరిగినాక) ఇంక ఏమి ఉంటుంది? - 
అని అంటూ; ఎట్టు+చేయన్‌+కలవారము?+అనుచున్‌= ఎట్టా చేస్తాం? అని అంటూ; ఏది తుది?+అనుచున్‌= ఇక దీనికి చివర 
ఏది? అని అంటూ; మరలి+మరలి+మాటి మాటికి వెనుకకు తిరిగి; చూచుచున్‌= చూస్తూ; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతూ ఉండగా; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 695 
తక్కిన+అలంతి మానుసులు+ఎల్లన్‌= మిగిలిన కొద్దిపాటి మనుష్యులందరు; తలచీర+పాటించు తలంపులేక= తలపాగ 
చుట్టుకొనటానికి ఇచ్చ లేక (తలపాగ విడిపోయినా సరిచేసుకొనటానికి తీరికలేక); ఒండొరులన్‌= పరస్పరం (ఒకరు మరొకరితో); 
నిలునిలుము+అని= ఆగుము ఆగుము అని; పలుకుచున్‌= అంటూ; కాలు నిలువక= పాదం ఆనక (నిలబడే ఓపిక లేక); 
పలు దిక్కులకున్‌= నానా దిశలకు; పాణీరి= (భయంతో) పారిపోయారు; ఆ+తణీన్‌= ఆ సమయంలో; అశృత్థామ= ద్రోణాచార్యుడి 
కుమారుడు అశ్వత్హామ; మున్ను= ముందు; ఒక్కకెలనన్‌= ఒకవైపు; కయ్యంబు= యుద్దం; చేయుచున్‌+ఉండి= చేస్తూ ఉండి; 
నీ సేన= ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ సైన్యం; అట్టు+అగుటన్‌= ఆ విధంగా కావటాన్ని - అట్లా భయ(భ్రాంతమై పారిపోవటాన్ని; 
ఆ+కురుపతి కడకున్‌+చని= ఆ కురురాజు - అనగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి; అతనికిన్‌= అతడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఈ విధంగా తలనరికి ఆ తల, ఆ మొండెం రెంటిని భూమిమీదికి విసరివేశాడు. ఓ ధృతరాష్ట్ర 
మహారాజా! నీ యొక్క చెడు ఆలోచన ఫలితంగా, అందరికీ అ స్త్ర విద్యను నేర్పిన ఆ గురువు నూరేండ్ల పండుముసలి 
తెగిపడిపోగా, పాండవుల సైన్యాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి, మన సైన్యాలపై విజృంభించాయి. దానికి 
మన సైన్యాలు భయపడి, దిక్కుతోచక పరుగెత్తాయి. ఆ విధంగా పరుగెత్తగా. నీ కొడుకులు కలతచెందిన మనస్సుతో 
పెడమొగం పెట్టుకొని పారిపోతున్న రాజులతో పాటు వెనుదిరిగి వెళ్ళుతూ ఉండగా మన దుర్యోధన, దుళ్ళాసన, 
కృప, కర్ల, కృతవర్మ, శల్యుల గజాశ్వాది సైన్యాలను ముందర పెట్టుకొని, “అయ్యో! మన కింకా ఏం మిగిలింది? 
ఇట్టా జరుగుతుం దని అనుకొనలేదు” “ఇక మనం ఏదైనా చేస్తామన్నా ఏం చేయజాలుతాము?” 'దీనికి ఏమైనా 
పరిష్కారముందా?' - అని అనుకొంటూ వెనుకకు తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళుతూ ఉండగా, తక్కిన సామాన్య 
సైనికులందరూ “ఒరేయి ఆగరా నేను వస్తున్నానని ముందర పోయే వారిని పిలుస్తూ తలపాగా కూడ 
సవరించుకోకుండ పలుదిక్కులకు పరుగెత్తారు. ఆ సమయంలో అశ్యృత్తామ ఒక వైపు యుద్దం చేస్తూ ఉన్నాడు. 
ఇట్టా కురుసైన్యాలు పారిపోవటం గమనించాడు. కురురాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడు. 


తే. “బలము లిది యేమి నలుగడ( బాటు జొచ్చె? । కర్ణ కృప ముఖ్యు లేటికి( గలంగి లేట 
మొగము వడి? రేల నీవును మున్నువోలె । నిలువరింపంగ( దగియెడు నిలుపు లేవ? 326 


ప్రతిపదార్థం: బలములు= సైన్యాలు; నలుగడన్‌= నాలుగువైపులకు; పాజన్‌+చొచ్చెన్‌= పారిపోవటానికి ప్రయత్నించాయి; ఇది+ 
ఏమి?= ఇదేమి?-ఎందుకు?; కర్ణ కృప ముఖ్యులు= కర్గుడు కృపాచార్యుడు మొదలైనవారు; ఏటికిన్‌= ఎందుకు?;కలంగ= కలతజెంది; 
లేటమొగము+పడిరి?= పరాజ్ముఖులైనారు?; నీవును= ఓ దుర్యోధనా! నీవుకూడ; మున్ను+పోలెన్‌= మునుపటివలె; నిలువరిం 
పగన్‌+తగియెడు= ఆపజాలినట్టి; నిలుపు= స్టైర్యం: లేవు+అ= లేనివాడవా?; ఏల?= ఎందుకని? (ఎందుకు నిలుపటం లేదు?). 


తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! మన సైన్యాలు నాలుగు వైపులకు ఎందుకు పారిపోతున్నాయి. కర్టుడు, కృపాచార్యుడు 
మొదలైన ప్రముఖులు ఎందుకు కలతచెంది బాధతో పరాజ్ముఖులై వెనుదిరుగుతున్నారు. నీవు కూడా మునుపటివలె 
లే వేమి? వీరందరిని ఆపగలిగే ఆ మునుపటి శక్తి నీలో కొరవడిందా? ఎందుకు? చెప్పుము.” 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని యడిగిన నతం డతనిమొగంబు సూచి యాచార్యు తెగుట సెప్పంబోయి డగ్గుత్తికవడి యూరకుండె; 
శారద్వతుండు వెలువెలం బాటుచు నెట్టకేలకు నెలుంగు దెచ్చికొని. 327 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; అడిగినన్‌= అడుగుతూ ఉండగా; అతండు= ఆ దుర్యోధనుడు; అతని మొగంబు= ఆ అశ్యత్థామ 
ముఖం; చూచి; ఆచార్యు తెగుట+చెప్పన్‌+పోయి= ద్రోణాచార్యుడి వధను గూర్చి చెప్పటానికి పూనుకొని; డగ్గుత్తిక+పడి= 
చెప్పటానికి నోరురాక, కంఠం గద్గదస్వరాన్ని పొందగా; ఊరక+ఉండెన్‌= మౌనంగా ఉండిపోయాడు; శారద్వతుండు= 
కృపాచార్యులు; వెలువెలన్‌+పాణుచున్‌= వెలవెలబోతూ - తన ముఖం కళావిహీనం అయిపోతూ ఉండగా; ఎట్టకున్‌+ఏలకున్‌= 
ఎంతో కష్టంగా, ఎలుంగు+తెచ్చికొని= కంఠధ్వనిని సవరించుకొని. (ఇట్టా అన్నాడు) 


తాత్సర్యం: అని అడుగగా దుర్యోధనుడు, అశృత్తామ ముఖం చూస్తూ (ద్రోణుడి వధ విషయం చెప్పబోయి 
తండ్రి కంఠం గాడ్గదికమై నోటమాట రాక మౌనంగా ఉండిపోయాడు. కృపాచార్యుడు వెలవెలబారిన ముఖంతో 
ఎట్లాగో కంఠస్వరాన్ని కుదుటపరచుకొని 

మ్‌. 


సీ, “పాంచాల పాండవ ప్రముఖ సైన్యంబుల । ద్రోణుండు బలువిడి. ద్రుంచుటయును, 
నుక్కణి పాండవు లొక్కచోటికి వచ్చి । నిలువరింపంగ, లేక తల(కుటయును, 
వాయుతనూజు( 'డశ్వత్చామ సచ్చె( జు । మ్మని కుంభజునితోడ నాడుటయును, 
నమ్మాట గొనక ధర్మాత్మజు నవ్వార్త । యాచార్యు( డేర్పడ నడుగుటయును 
తే.  భీముచేత నశ్వత్థామనామ గజము । మున్ను చచ్చుట కతమున న న్నరాధి 
పతియు నది నెపముగ నట్ల పలుక జాల । నడలి యత. డాయుధంబులు విడుచుటయును. 328 


ప్రతిపదార్థం: 'ద్రోణుండు= ద్రోణాచార్యుడు; పాంచాల పాండవ (ప్రముఖ సైన్యంబులన్‌= పాంచాలసైన్యాలు, పాండవసైన్యాలు- 
ఈ మొదలైన సైన్యాలను; బలువిడిన్‌= వేగంగా; త్రుంచుటయును= ఖండించివేయటం; పాండవులు= పాండవవీరులు; 
ఉక్కు+అటీ= పొగరు తగ్గి; ఒక్క చోటికిన్‌= (అందరు) ఒకే చోటికి అనగా (ద్రోణాచార్యుడు యుద్దం చేసే చోటికి; వచ్చి= 
ఏకమై వచ్చి కూడ; నిలువరింప(గన్‌+లేక= అడ్డుకొనలేక; తలకుటయును= తొలగిపోవటం; వాయు తనూజుండు= వాయునందనుడైన 
భీముడు; అశృత్తామ+చచ్చెన్‌+చుమ్ము+అని= అశ్వత్తామ మరణించాడు సుమా అని; కుంభజుని తోడన్‌= (ద్రోణాచార్యుడితో; 
ఆడుటయును= చెప్పటం; ఆ+మాట= ఆ భీముడి మాటను; కొనక= నమ్మక; ధర్మాత్మజున్‌= ధర్మరాజును; ఆ+వార్త= ఆ 
అశ్చత్హామ మరణవార్త; ఆచార్యుండు= [ద్రోణాచార్యులు; ఏర్పడన్‌= తేటతెల్లం కావటానికి; అడుగుటయును= అడుగటం 
(అశ్వత్థామ మరణవార్త భీముడు చెప్పిన మాత్రాన నమ్మక దానిని గూర్చి నిజం తెలియటానికి ఆచార్యుడు ధర్మరాజును అడిగాడని 
భావం); భీము చేతన్‌= భీమసేనుడి చేత; అశ్వత్హామ నామగజము= అశ్యృత్తామ అనే పేరుగల ఏనుగు; మున్ను= అంతకుముందే; 
చచ్చుట కతమునన్‌= మరణించటం కారణాన (భీముడు, అశృత్తామ అనే గజాన్ని అంతకుముందు సంహరించాడు కాబట్టి); 
ఆ+నరాధిపతియున్‌= ఆ ధర్మరాజుకూడ; అది నెపము+కన్‌= ఆ అశృత్తామ అనే గజం మరణించటం మిష కాగా; అట్టు+అ= 
ఆ విధంగానే అనగా జౌను అశ్వత్థామ మరణించెనని; పలుకన్‌= చెప్పగానే; చాలన్‌= మిక్కిలి; అడలి= (ఆ దుఃఖాన్ని తట్టుకొనలేక) 
చలించిపోయి; ఆయుధంబులు= శస్తాలను; విడుచుటయను= విసర్జన చేయటం. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 697 
తాత్సర్యం: ద్రోణాచార్యుడు పాంచాల పాండవ ప్రముఖ సైన్యాలను (త్రుటిలో పెద్ద మొత్తంలో అంతమొందించాడు. 
అది చూచి పాండవ వీరుల పొగరు అణిగిపోగా వారందరు విడివిడిగా కాక ఏకమై ద్రోణుడితో పోరుకు దిగికూడా 
ఆ ద్రోణుడి ధాటిని అడ్డుకొనలేక తొలగిపోయారు. అప్పుడు భీముడు 'అశ్వత్తామ చచ్చెన్‌ అని ద్రోణుడితో అన్నాడు. 
ఆ భీముడి మాటను నమ్మక [ద్రోణాచార్యుడు ధర్మరాజుతో 'అశృత్థామ చచ్చెనా?” అని (ప్రశ్నించాడు. భీముడు 
అంతకుముందు అశృత్త్లామ అనే పేరుగల ఏనుగును సంహరించాడు కాబట్టి ధర్మరాజు ఆ మిషతో అశ్యత్తామ 
చావటం యథార్థమని (ద్రోణాచార్యుడికి తోచే విధంగా సమాధానం చెప్పాడు. దీనితో కొడుకు మరణవార్త నిజ 
మని నమ్మి ద్రోణాచార్యుడు ఆ దుఃఖానికి తట్టుకొనలేక ఆయుధాలు వదలివేశాడు. 


వ. అప్పుడు. 329 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క. గురు. డమలయోగనిష్టం | దిరమై యుండంగ వచ్చి, ధృష్టద్యుమ్నుం 
డరదముమీంది కెగసి త । చ్చిరోజములు పట్టికొని యసిం దునుముటయున్‌. 330 


ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు - ద్రోణుడు; అమల యోగనిష్టన్‌= నిర్మలమైన యోగనిష్టలో; తిరము+ఇ= స్థిరుడై; 
ఉండంగన్‌= ఉంటూ ఉండగా; వచ్చి= సమీపానికి వచ్చి; ధృష్టద్యుమ్నుండు; అరదము మీందికిన్‌= ఆచార్యుల రథంపైకి; ఎగసి= 
కుప్పించి; తద్‌+శిరోజములు= ఆ ద్రోణాచార్యుడి వెంట్రుకలు; పట్టికొని= చేత తీసికొని; అసిన్‌= కత్తితో; తునుముటయున్‌= 
నరికివేయటం. 


తాత్పర్యం: (ద్రోణాచార్యుడు నిర్మిలమైన యోగనిష్టలో స్థిరంగా ఉండగా, ధృష్టద్యుమ్నుడు రథం మోదికి ఎగిరి 
వచ్చి, (ద్రోణాచార్యుడి తల వెంట్రుకలను చేతితో పట్టుకొని, కత్తితో తలను నరికివేశాడు. 


వ. చెప్పి యప్పుడు ధర్మనందన ధనంజయులు వారింప నతం డుడుగక యట్లు సేసె ననియు నెలింగించి, యట్లు 
భారద్వాజుండు పడిన బలంబులు విటిగె; నేమును నిరుత్సాహుల మయితి; మేనుంగు పేరి నెపంబుగా నట్టి 
మాట పుట్టుట కృష్ణకృతం బయిన కపటోపాయంబుగానోపు; నని యంతయు నేర్పడం బలికె ననుటయు 
ధృతరాష్తుండు సంజయుదిక్కు మొగంబై. 331 


ప్రతిపదార్థం: చెప్పి= (ద్రోణవధ జరిగిన తీరును) తెలియజేసి (మళ్ళీ ఇట్లా అన్నాడు); అప్పుడు= ఆ సమయంలో; ధర్మనందన 
ధనంజయులు= ధర్మరాజు అర్జునుడు; వారింపన్‌= కూడదని నివారిస్తూ ఉండగానే; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఉడుగక= 
ఆగక; అట్టు= ఆ విధంగా - అనగా (ద్రోణ శిరఖండనం; చేసెన్‌= చేశాడు; అనియున్‌= అని కూడా; ఎతింగించి= తెలిపి; 
ఇట్టు= ఈ విధంగా; భారద్వాజుండు= ద్రోణాచార్యులు; పడినన్‌= పడిపోగా - అనగా మరణించగా; బలంబులు= (మన) సైన్యాలు; 
విటిగెన్‌= చెదరిపోయాయి; ఏమును= మేముకూడ; నిరుత్సాహులము= ఉత్సాహం లేనివారం; అయితిమి= అయ్యాము; ఏనుంగు 
సేరి నెపంబుగాన్‌= అశ్వత్థామ అనే గజం పేరు మిష కాగా; అట్టిమాట= ఆ మాట - అనగా “అశ్వత్థామ సచ్చె” అనే మాట;పుట్టుట= 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 

పుట్టటం; కృష్ణకృతంబు+అయిన= కృష్ణుడిచే చేయబడిన; కపట+ఉపాయంబు= కపటంతో కూడిన ఎత్తుగడ; కాన్‌+ఓపున్‌= 
కావచ్చు; అని= ఇట్లా; అంతయున్‌= సర్వం; ఏర్పడన్‌= విశదమయ్యేటట్టు; పలికెన్‌= పలికాడు; అనుటయున్‌= అనగానే, అనగా 
సంజయుడు చెప్పగానే; ధృతరా(ష్ట్రుండు; సంజయు దిక్కుమొగంబు+ఐ= సంజయుడి వైపు తిరిగి - సంజయుడికి అభిముఖుడై. 


తాత్పర్యం: అప్పుడా ధర్మరాజు, అర్జునుడు వద్దనిచెప్పినా, అతడు వినక ఆ విధంగా చేశాడు. అట్టా ద్రోణాచార్యులు 
కూలిపోగానే సైన్యాలు భయభ్రాంతములై నలువైపుల చెదరిపోయాయి. మేము కూడా ఉత్సాహం లేక ఇట్టా 
అయిపోయాము. అశ్వత్థామ అనే ఏనుగు చావటం మిషగా “అశ్వత్థామ చచ్చెను” అనే పుకారు పుట్టించటం కృష్ణుని 
కుతంత్రం కావచ్చును. అని అంతా స్పష్టంగా చెప్పాడు-అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్ర మహారాజు 
సంజయుడివైపు తిరిగి (ఇట్లా (ప్రశ్నించాడు). 


మ. 'వరదివ్యాస్త్రవిదుండు బాహుఘను( డశ్వత్థామ శ్రీరాముతో 
సరిసేయం దగువాండు దండ్రితల పాంచాలాత్మజుం డట్లుని 
ష్టురు( డై పట్టె ననంగ6 ద్రుంచె నన వించున్‌ వారితో. గూడ నా 
తురు€ డై పోయెనొ? పోక నిల్షియలుకన్‌ దోర్దర్పముం జూపెనో? 332 


ప్రతిపదార్థం: అశ్వత్భామ= అశృత్తామ; వరదివ్య+అ స్రవిదుండు= (్రేష్టములైన దివ్యాస్రాలు తెలిసినవాడు; బాహుఘను(డు= బాహు 
బలంలో గట్టివాడు (కాబట్టి; శ్రీరాముతో సరి+చేయన్‌+తగువా(డు= ఆ శ్రీరామచం[ద్రుడితో పోల్చదగినవాడు (అట్టి అశ్వత్హామ); 
ల ల ల థె 
తండ్రి తల= (తన) తండ్రి ద్రోణాచార్యుడి తలను; పాంచాల+ఆత్మజుండు= (ద్రుపదుడి కుమారుడు ధృష్టద్యుమ్నుడు; అట్టు= 
ఆ విధంగా; నిష్టురుండు+ఐ= కఠినుడై - అనగా కర్కశ స్వభావం కలవాడై; పట్టెన్‌+అనంగన్‌= (తల వెంట్రుకలను) పట్టాడు 
అనగా; (మరియు) త్రుంచెన్‌+అనన్‌= (తల) నరికివేశాడు అని అంటూ ఉంటే; వించున్‌= వింటూ; వారితోన్‌+కూడన్‌= ఆ 
దుర్యోధనాదులతో కూడా; ఆతురు(డు+ఐ= సంతాపం కలవాడై; పోయెనొ?= పోయాడో?; పోక= దుఃఖపరవశుడై పోక; నిల్ఫి= 
స్థిరుడై ఉండి; అలుకన్‌= (క్రోధంతో; దోర్డర్సమున్‌= భుజగర్యాన్ని; చూపెనో?= చూపాడా? 


తాత్సర్యం: 'సంజయా! అశ్వత్థామ దివ్యాస్రాలన్నీ తెలిసినవాడు, గొప్పబాహుబలం కలవాడు. శ్రీరాముడితో 
సరిపోల్చదగినవాడు. అట్టి అశృత్థామ, ఆ ధృష్టద్యుమ్నుడు తన తండ్రి తలవెంట్రుకలు పట్టి అంత నిరయగా 
గుంజాడంటే, అంతేకాక ఆ తండ్రి తలను ఖడ్గంతో నరికివేశాడంటే వింటూ ఆ దుర్యోధనాదుల తోపాటు దుఃఖిస్తూ 
ఊరకే ఉన్నాడా? లేదా (క్రోధోద్రిక్తుడై విజృంభించి శత్రువులపై భుజబలదర్సాన్ని ఏమైనా చూపాడా? చెప్పుము. 


క. తను నాధృష్టద్యుమ్నుం । దునుముటకై కోరి కనియె ద్రోణుడు పరమా 
స్త్ర నిరూఢి పరశురాము( డ । తని కిచ్చిన యంతవట్టు దన కత. డిఛ్చెన్‌. 333 


ప్రతిపదార్థం: ద్రోణుండు= తండ్రి ద్రోణాచార్యుడు; తనున్‌= తనను అనగా అశృత్తామను; ఆ ధృష్టద్యుమ్నున్‌= తన తండ్రి 
మరణానికి అవతరించిన ఆ (ద్రుపద పుత్రుడిని ధృష్టద్యుమ్నుడిని; తునుముటకై= సంహరించటానికి; కోరి= ఇష్టపడి - ప్రత్యేకించి; 
కనియెన్‌= కన్నాడు (మరియు); అతనికిన్‌= ఆ (ద్రోణాచార్యుడికి; పరశురాముండు= అతడి గురువగు పరశురాముడు; 
ఇచ్చిన+అంత+పట్టు= ఇచ్చినదంతా - నేర్పినదంతా అని భావం; అస్త్రనిరూఢిన్‌= అస్త్రాలను (ప్రయోగోపసంహారాలతో) నిర్వహించే 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 699 
సామర్థ్యాన్ని; అత(డు= ఆ(తన తండ్రి) ద్రోణాచార్యుడు; తనకున్‌= తనకు అనగా అశ్వత్తామకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు - నేర్పాడు 
అని భావం. 


తాత్సర్యం: (ద్రోణుడు అశ్వత్హామను ధృష్టద్యుమ్నుడి వథ నిమిత్తం కని, తాను తన గురువు పరశురాముడి దగ్గర 
నేర్చుకొనిన అస్త్రవిద్యనంతా అతడికి నూరిపోశాడు. 


వ. _ అట్టి జనకు నా ద్రుపదనందనుం డట్లు సేసిన నక్కొడు కెట్లు సేసెనో వినవలతుం జెప్పు మనవుడు నమ్మహీపతి 
కత. డి ట్లనియె. 334 


ప్రతిపదార్థం: అట్టి జనకున్‌= అటువంటి తండ్రిని; ఆ ద్రుపదనందనుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; అట్టు= ఆ విధంగా - అనగా 
కేశాకర్షణం చేసి తల నరకటం; చేసినన్‌= చేయగా; ఆ+కొడుకు= ఆ ద్రోణపుత్రుడు అశ్వత్హామ; ఎట్టు= ఏ విధంగా; చేసెనో= 
చేశాడో; వినన్‌= వినటానికి; వలతున్‌= కోరుతున్నాను; చెప్పుము; అనవుడున్‌= అనగానే; ఆ+మహీపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర 
మహారాజుతో; అత(డు= ఆ సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అటువంటి తన తండి ద్రోణాచార్యుడి తలను ధృష్టద్యుమ్నుడు ఆ విధంగా నరికి వేశాడని తెలిసిన 
ఆ ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్థామ ఏం చేశాడో వినవలెనని ఉన్నది చెప్పుము. అని అనగానే సంజయుడు 
ఆ ధృతరాష్ట్ర మహారాజుతో ఇట్లా అన్నాడు: 


తే.  కృపుని పలుకులు విని దట్టకెంపు గదురు । గన్ను(గవ నశ్రుజలములు గ్రమ్ముదేర( 
బాణితలమున నొత్తి యా ద్రోణతనయు( । డిట్టు లను దగ గౌరవాధీశుతోడ. 335 


ప్రతిపదార్థం: కృపుని పలుకులు= కృపాచార్యుడి మాటలు; విని; దట్టకెంపు గదురు+కన్ను+కవన్‌= మిక్కిలి ఎరుపువన్నె 
అతిశయించిన కన్నుల జంటలో; అ(శ్రుజలములు= కన్నీళ్ళు; క్రమ్ముదేరన్‌= పైకి ఉబికి రాగా; పాణితలమునన్‌= అరచేతితో; 
ఒత్తి= ఒత్తుకొని; ఆ ద్రోణతనయు(డు= ఆ (ద్రోణాచార్యుడి కుమారుడు అశ్యత్తామ; కౌరవ+అధీశుతోడన్‌= కౌరవరాజు 
దుర్యోధనుడితో; తగన్‌= తగినవిధంగా; ఇట్టులు= ఇట్టా; అనున్‌= అన్నాడు. 


తాత్పర్యం: కృపాచార్యుడి మాటలు వినగానే ఎరుపెక్కిన అశ్వత్థామ రెండు కన్నులలో కన్నీళ్ళు గిర్రున తిరిగాయి. 
అయినా దుఃఖాన్ని ఆపుకొని, కన్నీళ్ళను చేతితో తుడుచుకొని, దుర్యోధనుడితో సమయోచితంగా ఇట్టా అన్నాడు. 


ఉ. “చావులు లేవె యెందు? నని జచ్చుట యొప్పదె? యిట్లు లోకసం 
భావితు న మృహాత్ముం దల వట్టి నొకండను వా(డి మాట య 
మై వడి దాంకి చిత్తమున కార్తి యొనర్ప సహింపరాదు గా 
కే విన నున్మి వాం డెబుంగండే? నను నిమ్మెయి భంగపెట్టునే? 336 


ప్రతిపదార్థం: (ఓ దుర్యోధనా!) చావులు= మరణాలు; ఎందున్‌= ఎక్కడైనా; లేవు+ఎ?= ఉండవా? (మరణాలు తప్పవని భావం); 
అనిన్‌= యుద్దంలో; చచ్చుట= మరణించటం; ఒప్పదు+ఎ?= శోభించదా? (యుద్దంలో మరణం కీర్తికరమే కాబట్టి వీరులకు 
తగి ఉండుటచేత ఒప్పుతుందని భావం). (కాని ఈ మా తండ్రి మరణం నాకు దుఃఖహేతువు కావటానికి కారణ మేమంటే?); 
అట్టు= ఆ విధంగా; లోకసంభావితున్‌= లోకులచేత పూజించబడినట్టి; ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడైన మా తండ్రిని; 
ఒకండు= ఒకడు; (పేరు తలచుకొనటం కూడ పాపహేతువు కాబట్టి పేరు ఇక్కడ ఉదాహరింపబడలేదు 'కథాపి ఖలు పాపా 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 

నామలమ(శ్రేయసే యతః" - ఆర్యోక్తి); తల పట్టెన్‌= తలవెంట్రుకలు పట్టుకొన్నాడు; అను వాండిమాట= అనే తీవ్రమైన పలుకు; 
అమ్ము+ఐ= బాణమై; వడిన్‌= వేగంగా; తా(కి= తగిలి; చిత్తమునకున్‌= మనస్సునకు; ఆర్తి= బాధ; ఒనర్చన్‌= కలుగజేయగా; 
సహింపరాదు+కాక= ఓర్వరాకుండా ఉంటే ఉండుగాక; ఏన్‌= నేను; వినన్‌+ఉన్కి= వినగలుగుటను; వా(డు= ఆ వ్యక్తి (ఆ 
ధృష్టద్యుమ్నుడు); ఎయింగడే?= తెలియకుండా ఉన్నాడా?; ననున్‌= నన్ను; ఈ+మెయిన్‌= ఈ విధంగా; భంగపెట్టునే= 
భంగపరుస్తాడా? - అవమానిస్తాడా! 

తాత్సర్యం: 'ఓ దుర్యోధనా! ఎక్కడా మరణాలులేవా? యుద్దంలో మరణించటం తగదా? (ఇవి సహజాలే) ఈ 
విధంగా లోకపూజ్యుడైన ఆ మహాత్ముడిని తలపట్టి ఈడ్చాడనే (క్రూరమైన మాట వాడిబాణమై వేగంగా మనస్సును 
తాకి బాధకలిగిస్తే సహించటం సాధ్యం కాదు సరే, నేను వింటానని వాడికి తెలియదా? నన్ను ఈ విధంగా 
అవమానిస్తాడా? 


క. నా దివ్యాస్తంబులు బా । హాదర్వము నింక గాల్చనా? గురు€ డాజిం 
దా దిక్కుమాలి పగతుని । చే దైన్యము. బొందె నటె! యిసీ! యే మందున్‌? 337 


ప్రతిపదార్థం: నా దివ్య+అస్త్రంబులు= నా యొక్క దివ్యములైన బ్రాహ్మము మొదలైన అస్త్రాలు; బాహాదర్పము= భుజగర్వం; 
ఇంకన్‌= ఇక; కాల్పనా?= దహించి వేయటానికా? - నిష్ట్రయోజన మి దంతా (ఎందుకంటే); గురుండు= మా+తండ్రి; అజిన్‌= 
యుద్దంలో; తాన్‌= తాను; దిక్కుమాలి= రక్షణ కోల్పోయి; పగతునిచేన్‌= శత్రువుచేత; దైన్యమున్‌= దీనదశను; పొందెన్‌+అట+ఎ?= 
పొందాడు కదా!; ఇసీ= ఎంత రోత?; ఏమి+అందున్‌?= (దీనిని గూర్చి) ఏమనాలి? (ఇది ఎంత అవమానకర విషయమో! అనటానికి 
మాటలులేవు.) 


తాత్సర్యం: నా దివ్యా(స్రాలు, భుజగర్వం ఇంకెందుకు? కాల్చి వేయటానికా? మా తండ్రి ఏ దిక్కులేక యుద్దంలో 
శత్రువు చేతిలో దీనంగా మృతిచెందాడా! ఛీ! ఇంకేమి అనగలను? 


క. దీనికి మూలము ధర్మజు. । డా నిక్కము గల్లు రాజు నని దండితుగా 
నే నెట్లు సేసి పుత్తునొ । కో! నా చిత్తము కలంకయును నెవ్వగయున్‌. 338 


ప్రతిపదార్థం: దీనికిన్‌= దీనికంతటికి; మూలము= కారణభూతుడు; ధర్మజుండు= ధర్మరాజు - ఇదంతా ధర్మరాజువలననే 
జరిగింది; ఆ నిక్కము= ఆ సత్యం - అనగా కపటపూర్వక సత్యం; కల్లు= కలిగిఉన్న; రాజున్‌= రాజును అనగా ఆ ధర్మరాజును; 
అనిన్‌= యుద్దంలో; దండితున్‌ కాన్‌= దండించబడేవాడినిగా; ఎట్టు= ఏ విధంగా; చేసి= చేసి; ఏన్‌= నేను; నా చిత్తము 
కలంకయును= నా మనస్సులోని క్షోభాన్ని; నెజ+వగయున్‌= గొప్ప బాధను; పుత్తును+ఒకో!= పోగొట్టుకుంటానో!. (నా మనస్సులోని 
సంక్షోభం ఈ దుఃఖం పోవాలంటే ధర్మరాజును దండించక తప్పదు - అ దెట్టా?). 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! దీని కంతటికీ కారణం ఆ ధర్మరాజే. ఆ కపట సత్యాన్ని కలిగి ఉన్న రాజును యుద్దంలో 
ఏ విధంగా దండించి నా మానసిక సంక్షోభాన్ని, దుఃఖాన్ని తొలగించుకొంటానో! 


ఆ. _ పుత్రుంగనుట యెల్ల శత్రునిచే దల । వట్టి తాను దునుమంబడుట కయ్యె 
నస్త్రగురున; కింక నన నేమి గలదు? నా । యిచ్చుబాస కౌరవేంద్ర! వినుము. 339 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 701 
ప్రతిపదార్థం: అస్త్రగురునకున్‌= అస్త్రవిద్యాగురువైన ద్రోణాచార్యుడికి; పుత్రున్‌+కనుట+ఎల్లన్‌= కొడుకును (నన్ను) కనటం 
అంతా; శత్రునిచేన్‌= శత్రువు చేత; తాను= తండ్రి అయిన తాను; తల+పట్టి తునుమంబడుటకున్‌= తలను పట్టుకొని 
సంహరింపబడటానికి; అయ్యెన్‌= అయింది; అనన్‌= చెప్పటానికి; ఇంకన్‌= ఇంతకంటె ఎక్కువ; ఏమి+కలదు?= ఏమున్నది? 
(ఏమీలేదని భావం); ఓ కౌరవేంద్ర!= ఓ కురురాజా దుర్యోధనా!; నా+ఇచ్చు బాస= నేనిస్తూ ఉన్న మాట - నా ప్రతిజ్ఞ వినుము. 


తాత్పర్యం: అస్త్రగురుడైన మా తండ్రి ద్రోణాచార్యులు పుత్రుడనైన నన్ను కన్నది శత్రువుచేత తలపట్టి ఈడ్వబడి 
తాను ఏ దిక్కూలేక నరికివేయబడి మరణించటానికే అన్నట్లయింది. ఇక చెప్పటానికి ఏమున్నది దుర్యోధనా!? 
నేను చేసే ప్రతిజ్ఞ వినుము. 


మ. హరియుం బాండవులున్‌ మదీయ పటు బాహాశక్తి దివ్యాస్త్ర ని 

ర్థర సంతాప పరీతులై యొదుంగ ఘోరస్పార సంక్రీడం ద 

త్తురగస్యందన వారణప్రకరముల్‌ ద్రుంగన్‌ విజృంభించెద 

న్సుర సంఘంబులు వచ్చి యడ్డుపడిన న్దుర్వారదర్పోద్ధతిన్‌. 340 
ప్రతిపదార్థం: హరియున్‌= కృష్ణుడును; పాండవులున్‌= ధర్మరాజు మొదలైన పాండవులును; మదీయ= నాదైన; పటు= సమర్థమైన; 
బాహాశక్తి= భుజబలంచేత (మరియు); దివ్య+అ స్ర= దేవతాసంబంధులైన మంత్రబాణాలచెత; నిర్భరసంతాప= (కలిగిన) అధికమైన 
బాధతో; పరీతులు+ఐ= కూడిన వారలై; ఒదు(గన్‌= తొలగిపోయే విధంగా(మరియు); తద్‌+తురగ స్యందన వారణ |ప్రకరముల్‌= 
ఆ పాండవుల అశ్వరథగజాల సమూహాలు; ఘోరస్సార సం(క్రీడన్‌= భయంకరము, అధికము అయిన యుద్దక్రీడ చేత - అనగా 
విలాసంగా ఏ క్లేశం లేక చేసే యుద్దం చేత; (త్రుంగన్‌= ఖండించబడే విధంగా; (ఒకవేళ) సురసంఘంబులు= దేవతల సమూహాలు; 
వచ్చి= పాండవ పక్షం వచ్చి; అడ్డుపడినన్‌= అడ్డంగా నిలిచినా కూడా; దుర్వార దర్ప+జఉద్దతిన్‌= నివారించ శక్యంకాని భుజ 
బలగర్వం చేతనైన; ఉద్దతిన్‌= మిడిసిపాటుతో; విజృంభించెదన్‌= విజృంభిస్తాను. 


తాత్సర్యం: నా ఈ బాహుబల పరాక్రమాలతో దివ్యాస్త ప్రయోగంతో తల్లడిల్లి మిక్కిలి బాధతో ఆ శ్రీకృష్ణుడు, 
పాండవులు రణరంగంలో తట్టుకోలేక తొలగిపోయేటట్టు చేస్తాను. అసంఖ్యాకములైన బాణజాలం వర్షిస్తూ 
అశ్వరథగజాల సమూహాలు నేలకొరిగేటట్టు చేస్తాను. దేవతల సంఘాలు పాండవ పక్షపాతులై అడ్డువచ్చినా నా 
దుర్వారమైన భుజబలం జొద్దత్యం ప్రదర్శిస్తూ విజ్బంభిన్తాను. 


క. తను. దాన చెప్పికొను టొ । ప్పని పని యగు; నైన( దండ్రి పరిభవమునకుం 
గనలు గదిరి యి ట్లంటిని; । విను మే నే మనిన నేమి వృథ వో దధిపా!' 341 


ప్రతిపదార్థం: అధిపా! వినుము= ఓ దుర్యోధనా వినుము; తనున్‌= తన గూర్చి; తాను+అ= తానే (స్వయంగా); చెప్పుకొనుట= 
ప్రశంసించుకొనటం; ఒప్పని పని= తగనిపని; అగును= అవుతుంది (ఆత్మస్తుతి పనికిరాదని భావం); ఐనన్‌= అయినప్పటికి; 
తండ్రి పరిభవమునకున్‌= తండ్రికి జరిగిన అవమానానికి; (నాలోని) కనలు= కోపం; కదిరి= అతిశయించి; ఇట్టు= ఈ విధంగా; 
అంటిని= అన్నాను (మా తండ్రి ద్రోణాచార్యులకు ఆ పాండవులు చేసిన అవమానంతో నాలో పెల్లుబికిన దుఃఖాతిశయం నాతో 
ఇట్లా పలికించింది కాని నేను స్వయంగా ఆత్మస్తుతికి పూనుకొనలేదు); ఏను= నేను; ఏమి+అనినన్‌= ఏమి అన్నప్పటికీ; ఏమి= 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఏమి కూడ; వృథ+పోదు= వ్యర్థంగాపోదు - అది అయ్యే తీరుతుందని భావం (దీనితో ఏమన్నానో అది చేసి చూపిస్తానని 
దుర్యోధనుడితో అశ్వత్థామ చెప్పినట్టయింది). 


తాత్పర్యం: తన్ను గురించి తాను చెప్పుకోవటం తగని పని. తండ్రికి జరిగిన అవమానానికి కోపం అతిశయించి 
ఈ విధంగా అన్నాను. ఓ దుర్యోధనా! వినుము. నేనేమన్నా అది వృథాగా పోదు. (అయితీరుతుంది).” 


అశ్వత్తాను పూన్కినలన( గౌరవయోధులు మరల ననికి. గడంగుట (సం. 7-166-43) 


వ. అని పలికి మజియు నిట్లను 'మా తండ్రి నారాయణు నారాధించి యొక్క మహాస్త్రంబు వడసె; నది నాకు 
నిచ్చె; న ద్దివ్యసాధనంబు వధ్యు లవధ్యులను విభాగంబు లేక విరోధి విధ్వంసనంబు సేయు; దత్సయోగంబున 
జయంబు సేకొనియెదం జూడు! మనుటయు నమ్మహీపతియు ననుజులు సేనాపతులును శంఖంబులు 
పూరించి సింహనాదంబులు సేసి మరలిన, భేరీమృదంగాది తూర్యధ్వనులు నింగి ముట్ట దురంగ రింఖా 
రథనేమి గజపద ఘట్టనంబుల నిల గ్రక్కదల మన సైన్యంబులు మరలి యురవడించె; ననిన విని ధృతరాస్తుండు. 

342 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= చెప్పి; మటియున్‌= మళ్ళీ; ఇట్టు= ఇట్లా; అనున్‌= అన్నాడు; మా తండ్రి= మా 
తండ్రి అయిన ద్రోణాచార్యుడు; నారాయణున్‌= నారాయణ భగవానుడిని; ఆరాధించి= ఆరాధన చేసి; ఒక్క మహాస్త్రంబు= 
ఒకానొక దివ్యా(స్రాన్ని; పడసెన్‌= పొందాడు; అది= ఆ దివ్యా(స్రాన్ని; నాకున్‌+ఇచ్చెన్‌= నాకిచ్చాడు; ఆ+దివ్యసాధనంబు= ఆ 
దివ్యాస్త్రం; వధ్యులు+అవధ్యులు+అను విభాగంబు= (వీరు) వధించ తగినవారు (వీరు) వధించతగని వారు అనే భేదం; లేక= 
లేకుండానే; విరోధి విధ్వంసనంబు= శత్రునాశం; చేయున్‌= చేస్తుంది; త త్రయోగంబునన్‌= ఆ దివ్యాస్త్ర ప్రయోగంతో; జయంబు= 
విజయాన్ని; చేకొనియెదన్‌= చేపట్టుతాను; చూడుము= ఓ దుర్యోధనా! చూడు; అనుటయున్‌= ఇట్లా అనగానే; ఆ+మహీపతియున్‌= 
ఆ రాజు- దుర్యోధనుడు; అనుజులున్‌= తమ్ములు దుశ్ళాసనాదులు; సేనాపతులును= సైన్యాధిపతులు కూడా; శంఖంబులు= 
శంఖాలను; పూరించి= పూరణచేసి (శంఖధ్వనులు చేసి); సింహనాదంబులు+చేసి= సింహనాదాలను చేసి; మరలినన్‌= పాండవ 
సైన్యంవైపు మరలగానే - మళ్ళీ యుద్దం చేయటానికి సమాయత్తం కాగానే; భేరీ మృదంగ+ఆది తూర్యధ్వనులు= భేరీలు మృదంగాలు 
మొదలైన వాద్యాల ధ్వనులు; నింగిముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; తురంగ రింఖా రథనేమి గజ పద ఘట్టనంబులన్‌= అశ్వాల 
డెక్కలు, రథచక్రాల కమ్ములు, ఏనుగుల పాదాలు అనే వాటియొక్క తాకిడులచేత; ఇల= భూమి; గ్రక్కదలన్‌= మిక్కిలిగా 
కదలుతుండగా; మన సైన్యంబులు= ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన (కురు) సైన్యాలు; మరలి= తిరిగి; ఉరవడించెన్‌= 
సమాయత్తమయినవి; అనినన్‌= అనగానే; విని= విని; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్ర మహారాజు. 

తాత్సర్యం: అని పలికి, ఇంకా ఇట్లా అన్నాడు. “మా తండ్రి నారాయణుడిని ఉపాసించి అతడి వలన ఒకానొక 
దివ్యాస్రాన్ని పొందాడు. అదే నారాయణాస్త్రం. దానిని అతడు నాకు ఇచ్చాడు. ఆ దివ్యాస్త్రం వీరు చంపదగినవారు, 
వీరు చంపదగనివారు అనే భేదం లేక శత్రునిర్మూలనం చేసివేస్తుంది. దానిని ప్రయోగించి విజయాన్ని సాధిస్తా 
చూడుము - చూస్తావు కదా!” అని అశ్వత్థామ తన దగ్గరనున్న దివ్యాస్త్ర ప్రభావాన్ని వర్షించి చెప్పగానే దుర్యోధనుడు, 
దుళ్ళాసనాదులు, సేనాధిపతులు అందరూ యుద్దసన్నద్దులై శంఖాలను పూరించారు. సింహనాదాలు చేశారు. భేరీ 
మృదంగాది వివిధ రణరంగ వాద్యాలు మోగాయి. అన్నింటి ధ్వనులు ఆకాశాన్నంటాయి. చతురంగబలాలు 
ముందుకు నడిచాయి. అశ్వాల డెక్కలతో, రథచక్రాల కమ్ములతో, ఏనుగుల పాదాలతో ఒరపిడి పొంది, ఆ 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 703 
భూమి అంతా కదలుచున్నట్లనిపించింది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టా మన సైన్యాలు శత్రు సైన్యాల పై మళ్ళీ 
విజృంభించాయి - అని చెప్పగానే విని ధృతరాష్ట్ర మహారాజు (సంజయుడితో ఇట్టా అన్నాడు). 

ఆ. అట్లు గడంగు కౌరవానీకముల. గని | పాండుపుత్రు లేమి భంగివార 

లై? రెటుంగ6 జెప్పు' మనవుడు నమ్మహీ | శ్వరున కిట్టు లనియె సంజయుండు. 343 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కడంగు= ఉద్యమిస్తున్న; కౌరవ+అనీకములన్‌= కౌరవ సైన్యాలను; కని= చూచి; 
పాండుపుత్రులు= పాండురాజు కుమారులు ధర్మరాజాదులు; ఏమి భంగివారలు= ఎటువంటి విధానం కలవారు; ఐరి?= 
అయినారు?; ఎజుంగన్‌= తెలిసే విధంగా; చెప్పుము= చెప్పుము; అనవుడున్‌= అనగానే; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= 
ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: 'ఓ సంజయా! ఆ విధంగా మన సైన్యాలు యుద్దానికి సమాయత్తమై వస్తూ ఉండగా పాండవులు 
ఏ విధానాన్ని అనుసరించారు? అంతా స్పష్టంగా చెప్పుము”- అని ధృతరాష్ట్ర మహారాజు (ప్రశ్నించగానే సంజయుడు 
అతడితో ఇట్టా అన్నాడు: 
వ. _ ఇత్తెజంగునం గురుబలంబులు పురికొనం గౌంతేయులుం గూడుకొని సైన్యంబు సుసంగతంబు సేసికొని 

సంగరక్రీడ కమరి; రప్పుడు గ్రీడి నాలోకించి ధర్మతనయుండు. 344 
ప్రతిపదార్థం: -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; కురుబలంబులు= కురుసైన్యాలు; పురికొనన్‌= ఉద్యమిస్తూ ఉంటే; 
కౌంతేయులు= కుంతీపుత్రులు ధర్మరాజాదులు కూడ; కూడుకొని= ఒకచోట కలిసి; సైన్యంబు= తమ సైన్యాన్ని; సుసంగతంబు= 
సముచితంగా అనగా యుద్దసన్నద్దంగా; చేసికొని= ఏర్పరచుకొని; సంగరక్రీడకున్‌= పోరాటానికి అనగా యుద్దానికి; అమరిరి= 
సన్నద్దమయ్యారు; అప్పుడు= ఆ సమయాన; క్రీడిన్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి; ధర్మతనయుండు= ధర్మరాజు. (ఇట్టా 
అన్నాడు). 
తాత్సర్యం: ఈ విధంగా కురుసైన్యాలు పెల్టుబికిన ఉత్సాహంతో యుద్దానికి కదలివస్తూ ఉండగా చూచి, 
ధర్మరాజాదులు కూడా అందరూ ఏకమై తమ సైన్యాన్ని కూడా యుద్దానికి పురికొల్పారు. తాము కూడ యుద్దానికి 
సిద్దమయ్యారు. ఆ సమయంలో ధర్మరాజు అర్జునుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క  'గురు(డు వడిన నవ్విధమున(। బరమభయాకులత. బొంది పబిచియు నట వే 

తిరిగి కురుబలము పోరికి( । గర ముద్దతి నగ్గలింప( గత మెయ్యదియో? 345 
ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యుడు; పడినన్‌= పడిపోగా; ఆ+విధమునన్‌= ఆ విధంగా; పరమ భయ+ఆకులతన్‌= మిక్కిలి 
భయంచేత వ్యాకులత్యాన్ని; పొంది= చెంది; అట= ఆ వైపు; పణచియున్‌= పరుగులు తీసికూడ; వే= వేగంగా; తిరిగి= మలగి; 
కురుబలము= కురుసైన్యం; పోరికిన్‌= యుద్దానికి; కరము= మిక్కిలి; ఉద్దతిన్‌= దర్పంతో; అగ్గలింపన్‌= ఉత్సహించటానికి; 
కతము= కారణం; ఎయ్యది+ఓ?= ఏమిటో? 
తాత్సర్యం: 'ఆచార్యుడు [ద్రోణుడు పడిపోగానే ఆ కురుసైన్యాలు మిక్కిలి భయంతో చెల్లాచెదరై పారిపోయాయి 
కదా! మరి ఇప్పుడు కొండంత ఉత్సాహంతో తిరిగి యుద్దానికి పూనుకొని ఇటు వస్తున్నవి. కారణం ఏమిటో? 


క ఇలయును నింగియు నద్రువం । జెల(గె మహారవము వారి సేనల. గురుచా 
వలుక నొనర్షిన నక్కడ । బలరిపు డేతెంచి తోడు పడి నడచె నొకో!” 346 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇలయును= భూమియు; నింగియున్‌= ఆకాశం; అద్రువన్‌= అదలిపోయే విధంగా; మహారవము= పెద్ద ధ్వని; 
వారిసేనలన్‌= ఆ కౌరవుల సైన్యంలో; చెలగాన్‌= పెల్లుబికింది; గురుచావు= ద్రోణాచార్యుడి మృతి; అలుకన్‌= కోపాన్ని; ఒనర్చి 
నన్‌=కలుగజేయగా; బలరిపుండు= ఇంద్రుడు; అక్కడన్‌= ఆ వైపు; ఏతెంచి= వచ్చి; తోడుపడి= సహాయపడి; నడచెనొకో!= 
నడుస్తున్నాడా ఏమి? 

తాత్సర్యం: ఆ కౌరవసైన్యంలో భూమి ఆకాశం (బ్రద్దలయ్యేటట్టు గొప్ప ధ్వని పుట్టిం దేమి? ఒకవేళ (ద్రోణాచార్యుల 
మృతివలన మనపై కోపం పుట్టి ఆ ఇంద్రుడు వీరి సహాయార్థం వచ్చి ఈ సైన్యాని కుత్సాహం కలుగటానికి 
వెంట నడుస్తున్నాడా? ఏమి ఇది? 

వ. అనిన విని యమ్మనుజపతికి నతం డి ట్లనియె. 347 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; విని= విని; ఆ+మనుజ పతికిన్‌= ఆ ధర్మరాజుతో; అతండు= ఆ అర్జునుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని అడుగగా, ధర్మరాజుతో అర్జునుడు ఇట్లా అన్నాడు: 


ఆ. “న్యస్తశస్తు. దైన యాచార్యు( జంపిన । నెవ్వరొక్కొ? వారి కివ్విధంబు 
వాట అదో = 
బలిమి గలుగ జేసి రలుకమై ననుచు సం । దియము పడగ నేల? తెలియ వినుము. 348 


ప్రతిపదార్థం: న్యస్తశస్తుండు+ఐన= త్యబించబడిన శస్త్రంగల; ఆచార్యున్‌= ఆ ద్రోణాచార్యుడిని; చంపినన్‌= సంహరించగా; 
అలుకమైన్‌= కోపంతో; ఎవ్వరు= ఏ వ్యక్తులు; వారికిన్‌= ఆ కౌరవులకు; ఈ+విధంబు= ఇటువంటి; బలిమి= బలం; కలుగన్‌+చేసిరి 
ఒకో!= కలిగేటట్లు చేశారో!; అనుచున్‌= అంటూ; సందియము= అనుమానం; పడ(గన్‌+ఏల?= పడవలసిన పనిఏమి?; తెలియన్‌= 
తెలిసేటట్టు; వినుము= వినుము. 


తాత్పర్యం: 'అస్త్రత్యాగం చేసిన ఆచార్యుడిని చంపారనే కోపంతో ఈ కౌరవసైన్యానికి ఇంత ధైర్యం నూరిపోసి 
మా పైకి పురికొల్సిన వా రెవ్వరో అని - ఓ ధర్మరాజా! సందేహపడవలదు. నేను చెప్పుతాను వినుము. 


చ. జనకు నధర్మవృత్తి మెయి జంపుటకై తలవట్టె నొక్కరుం 
డన విని రిత్తవోవునె మహాద్దుత శౌర్యము నస్త్రవీర్యమున్‌ 
మనము జగంబు( గన్న యతిమానుషవిక్రమశాలి; వీని నె 
వ్వని కెదురంగ రా దన(గ వ్రాలిన ద్రోణసుతుండు భూవరా! 349 


ప్రతిపదార్థం: భూవరా!= ఓ ధర్మరాజా!; జనకున్‌= తన తండ్రి అయిన ద్రోణాచార్యులను; అధర్మవృత్తిమెయిన్‌= అధర్మ 
ప్రవర్తనతో; చంపుటకై= సంహరించటానికి; తల= తలను; పట్టెన్‌= పట్టాడు; ఒక్కరుండు+అనన్‌= ఓ వ్యక్తి (ధృష్టద్యుమ్నుడు) 
అనగా; విని= విని; రిత్త+పోవునే?= (క్రియాశూన్యుడై ఉంటాడా? (సుతుడు అశ్యత్థామ, ఊరకుంటాడా?); ఆ ద్రోణసుతుండు= 
అశ్వత్థామ (ఎటువంటి వాడంటే); మహా+అద్భుత శౌర్యము= గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేసే (ప్రతాపం; అస్త్ర వీర్యమున్‌= దివ్యాస్త్ర 
శక్తి మనము= మనం (కేవలం మనమే కాదు); జగంబున్‌= ఈ లోకం కూడ; కన్న= చూచిన (వాడు) (ఆ అశ్వత్తామ ప్రతాపం 
దివ్యాస్త్రశక్తి ఎంతటి ఆశ్చర్యాన్ని కలుగజేసేదో మనమే కాదు లోకమంతా ప్రత్యక్షంగా చూచింది అనగా అందరికీ తెలుసు); 
అతి మానుష వి(క్రమశాలి= మనుష్యుల కెవ్వరికీ సాధ్యంకాని పరాక్రమంతో శోభించేవాడు; (మరియు ప్రస్తుతం అతడు) వీనిన్‌= 
ఈ అశ్యత్థామను; ఎవ్వనికిన్‌= ఏ వీరుడికి కూడ; ఎదురంగన్‌+రాదు= ఎదుర్కొనటానికి సాధ్యంకాదు; అనంగన్‌= అనే విధంగా; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 705 
ప్రాలిన= విజృంభించిన (వాడు); అటువంటి (ద్రోణసుతుడు (అశ్వత్థామ) రిత్త+పోవునే? అని అన్వయం - (దూరాన్వయ దోషంచేత 
ఇట్టా అర్ధం వ్రాయవలసి వచ్చింది). 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆ ద్రోణాచార్యుడి కుమారుడు అశృత్తామ తన తండ్రిని అధర్మంగా ఒకడు 
సంహరించటానికి అతడి తల పట్టుకున్నాడని విన్నాడు. అట్లా తన తండ్రికి జరిగిన అవమానానికి ఊరుకుంటాడా? 
అతడు సామాన్యవ్యక్తి కాడే! ఎంతో దివ్యాస్తసంపద, అద్భుతమైన బాహుబలం, అతిమానుషమైన పరాక్రమం 
అతడికున్నాయి. అది మనకుగాని ఈ లోకానికి గాని తెలియనిది కాదు. తననెవ్వరు ఎదిరించి నిలువలేరనే 
విధంగా విజ్బంభించాడు. అంతే. (దీనికంతటికి అతడే కారణం). 


తే. జన్మవేళన యాత. డుచ్చెశ్శవంబు | భంగి హేషించెం బృథివి గంపంబు నొంద; 
నప్పు డతని కశ్వత్చామ యని యొనర్దె.। బేరు జనములు విన నశరీరవాణి. 350 


ప్రతిపదార్దం: జన్మవేళన్‌+అ= పుట్టుక సమయంలోనే; ఆతండు= ఆ ద్రోణాచార్యుడి కుమారుడు; పృథివి= భూమి; కంపంబున్‌= 
కంపాన్ని; ఒందన్‌= పొందే విధంగా; ఉచ్చెశృవంబు భంగిన్‌= ఉచ్చెశ్చవం అనే దేవేంద్రుడి గుర్రం మాదిరి; హేషించెన్‌= సకిలించాడు; 
అశ్వంవలె పెద్దగా అరిచాడని భావం; అప్పుడు= ఆ సమయంలో; అశరీరవాణి= ఆకాశవాణి; జనములు= జనులు; వినన్‌= 
వినేటట్టు; అతనికిన్‌= ఆ (ద్రోణపుత్రుడికి; అశ్వత్తామ+అని= అశ్వత్థామ అనే; పేరు; ఒనర్చెన్‌= కలుగజేసింది. 


తాత్పర్యం: అశృత్తామ తాను పుట్టగానే ఇంద్రుడి అశ్వం ఉచ్చెశశ్చవం వలె పెద్ద సకిలింత చేశాడట. దానితో భూమి 
కంపించిపోయింది - అది చూచి ఆకాశం నుండి అశరీరవాణి “ఈ శిశువు అశ్వత్థామ అనే పేరుతో ప్రసిద్ది చెందు 
తాడు” అని చెప్పింది. ఆ అద్భుతం అక్కడ ఉన్న జనులందరూ విన్నారు. 


వ. అతడు సూవె కౌరవసైన్యంబు నిప్పటి సంరంభంబునకుం గారణం' బని చెప్పి వెండియు. ౩51 


ప్రతిపదార్థం: అత(డు+చూవె= ఆ అశృత్తామయే ('చూవె” నిశ్చయార్థకము); కౌరవ సైన్యంబు+ఇప్పటి సంరంభంబునకున్‌= 
కౌరవసైన్యంలో ఇప్పుడు కలిగిన ఆటోపానికి; కారణంబు= కారణం; అని చెప్పి= ఇట్టా చెప్పి; వెండియున్‌= ఇంకా (ఇట్టా అన్నాడు). 


తాత్సర్యం: ఈ కౌరవసైన్యం ఇట్లా ఆటోపంతో యుద్దానికి ఉద్యమిస్తున్నదంటే దానికి కారణం ఈ అశ్వత్తామయే' 
అని అర్జునుడు ధర్మరాజుతో చెప్పి, మరల (ఇట్లా అన్నాడు). 


ఆ. “అనఘ! నిన్ను శిష్యు(డును ధార్షికుండు స । త్యవ్రతుండు నని మహాదరమున 
నడిగె; నీవు ధర్మహానికి నోర్పిన । గురుడు నిశ్చయించెం గొడుకు చావు. 352 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్మా!; నిన్నున్‌= నిన్ను; శిష్యుండును= శిష్యుడవు; ధార్మికుండున్‌= ధర్మం తప్పనివాడవు; 
సత్యవ్రతుండును= సత్యనిష్టగల వాడవు; ('వు' అంతాగమము (ప్రాయికం); అని మహా+ఆదరమునన్‌= అనే గొప్ప ఆదరభావంతో; 
అడిగెన్‌= అడిగాడు; అశృత్తామ మరణాన్ని గూర్చి (ప్రశ్షించాడని భావం; నీవు= ఓ ధర్మరాజా! నీవు; ధర్మహానికిన్‌= 
ధర్మపరిత్యాగానికి; ఓర్భినన్‌= సిద్దపడిన వెంటనే; గురుండు= మన అగ్రవిద్య గురువు (ద్రోణాచార్యుడు; కొడుకు చావు= తన 
కొడుకు అశృత్తామ మరణాన్ని; నిశ్చయించెన్‌= (ధ్రువపరచుకొన్నాడు. 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: “ఇంతవరకు పాపమంటే తెలియని ఓ ధర్మరాజా! (ఇప్పుడే పాపానికి ఒడిగట్టా'వని ధ్వని) 
(ద్రోణాచార్యుడు-నీవు సత్యవంతుడవు. ధర్మాత్ముడవు. మీదు మిక్కిలి తనకు శిష్యుడవు అని ఎంతో ఆదరభావంతో 
కొడుకు మరణాన్ని గూర్చి నిన్ను అడిగాను. నీవు ధర్మహానికి పూనుకోగా గురుడు తన పుత్రుడు అశ్వత్తామ 
మరణించినట్టుగా (ధ్రువీకరించుకొన్నాడు. 


క  ఛలము గొని యిట్లు వదయంగ । వలయునె రాజ్యంబు? దీన వచ్చిన కలిమిం 

గలుగునె పెంపుం బేరును? వెలి యైతిమి లోకమునకు వేయును నేలా? 353 
ప్రతిపదార్థం: ఛలము+కొని= కపటాన్ని ఆశ్రయించి; ఇట్టు= ఈ విధంగా; రాజ్యంబు= రాజ్యాన్ని; పడయంగన్‌+వలయునె?= 
పొందవలెనా? (రాజ్య ప్రాప్తికి వేరే మార్గం లేదా? అని భావం); దీనన్‌= దీనివలన; వచ్చిన కలిమిన్‌= పొందిన (రాజ్య) సంపదతో; 
పెంపున్‌= అభివృద్ది; పేరును= కీర్తి కలుగునె?= కలుగుతాయా? (కలుగదని భావం); చేయునున్‌+ఏలా?= వేయి (మాటలు) 
ఎందుకు? (ఎన్ని చెప్పినా ఏమి ప్రయోజనం?) (మనకు చేకూరిన లాభం ఏమంటే?); లోకమునకున్‌= లోకానికి; వెలి+ఐతిమి= 
వెలి అయినాము అనగా దూరమయినాము' (గౌరవం కోల్పోయాము). 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఇట్టా కపట వృత్తితో రాజ్యం పొందటం తగునా? అట్లా పొందిన రాజ్యం పేరు తెస్తుందా? 
ఆ సంపద అభివృద్దిని సాధిస్తుందా? ఇంకా ఏం చెప్పి ఏమి ప్రయోజనం? లోకం దృష్టిలో మనం వెలియై గౌరవాన్ని 
కోల్సోయామన్న మాట నిజం. 

వ. అదియునుం గాక. 354 
తాత్సర్యం: అంతేకాక. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. వల దిట్లేలని యేను బేరెలు(గునన్‌ వారించుచున్‌ బాజంగాం 

దల యిట్లేటికిం బట్టి త్రెవ్వ నడిచెన్‌? ధర్మప్రణాశం బెదం 

దలంపం డాగ్రహవృత్తి( బార్షతు(డు; దద్దిన్యంబునం గ్రోధవి 

హ్వలు డై యీతనిపై వడిం బడక యశ్వత్తామ సైరించునే? 355 
(ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఏల?= ఎందుకు?; వలదు= వద్దు; అని= అని; ఏను= (అర్జునుడు); సేరు+ఎలుగునన్‌= 
పెద్ద కంఠధ్వనితో; వారించుచున్‌= నివారిస్తూ; పాఅంగాన్‌= పరుగుతీస్తూ ఉండగానే; పార్షతు(డు= ధృష్టద్యుమ్నుడు; ఇట్టు= ఈ 
విధంగా; తలపట్టి త్రెవ్వన్‌= తల పట్టుకొని నరకటానికి; ఏటికిన్‌= ఎందుకు; నడిచెన్‌?= నడిచాడు?; కేశగ్రహణం చేసి సంహ 
రించటంలో అతడి ఉద్దేశం ఏమిటో తెలియటం లేదని భావం; (ఇట్లా చేయటం వలన)? - ధర్మప్రణాశంబు= (కలిగే) ధర్మహానిని; 
పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; అగ్రహవృత్తిన్‌= కోపస్వభావంతో; ఎదన్‌= మనస్సులో; తలంప(డు= భావించకుండా ఉన్నాడు; 
తద్‌+దైన్యంబునన్‌= ఆ చింతచేతనైన దైన్యంచేత; (క్రోధవిహ్వలు(డు+ఐ= కోపానికి వివశుడై; అశృత్తామ= గురుపుత్రుండు- 
అశృత్థామ; వడిన్‌= వేగంగా; ఈతనిపైన్‌= ఈ ధృష్టద్యుమ్నుడిపై; పడక= విజృంభించకుండా; సైరించునే?= సహిస్తాడా? 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఇట్లా పనికిరాదు, చేయటం వద్దు అని పెద్ద కంఠస్వరంతో నేను అడ్డుకొంటూ అతడివైపు 
పరుగెత్తుతూనే ఉన్నాను. అయినా లెక్కచేయక ధృష్టద్యుమ్నుడు (ద్రోణాచార్యుడి కేశ్ళగ్రహణం చేసి, శిరస్సును 
ఖండించటానికి ఎందుకు పూనుకొన్నాడు? ఆ కోపంలో ధర్మహాని జరుగుతుందని కూడా విచారించలేదు. అట్టా 
అధర్మంగా తన తండ్రి తల నరకివేయటం వల్ల కలిగిన దీనత్వంతో క్రోధం పెల్లుబికి ప్రతీకారంగా ధృష్టద్యుమ్నుడి పై 
దాడి చేయకుండా ఊరుకొంటాడా? 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 707 
క మన సేవల నొక్కెత్తునం । గొన దలంచి కడంగి వచ్చు గురుపుత్రుని మా 
ర్కొన ధృష్టద్యుమ్ముని( గా । వను శక్యమె నీకు? నిచటివారికి? నధిపా!' 356 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; మన సేవలన్‌= మన సైన్యాలను; ఒక్క+ఎత్తునన్‌= ఒకేసారిగా; కొనన్‌+తల(చి= పట్టుకొనటానికి 
సంకల్పించి; కడంగి= విజృంభించి; నన్ను గురు పుత్రునిన్‌= వస్తూ ఉన్న గురుపుత్రుడిని - అశ్వత్తామను; మార్కొనన్‌= 
ఎదుర్కొనటానికి మరియు; ధృష్టద్యుమ్నుని; కావను= రక్షించటానికి; నీకున్‌; ఇచ్చటివారికిన్‌= ఇక్కడివారికి!; శక్యమె?= 
సాధ్యమవుతుందా? (ఎవరికి కూడా సాధ్యం కాదని భావం). 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఒక్క పెట్టుగా మన సైన్యాన్ని వమ్ము చేయతలపెట్టి విజృంభించి వస్తున్నాడు. అశ్వత్హామను 
ఎదుర్కొనటం, ధృష్టద్యుమ్నుడిని అతడి" బారినుండి కాపాడటం నీకుగాని, ఇక్కడున్నవారికిగాని సాధ్య 
మవుతుందా?” 


వ. అనినం గోపించి యనిలనందనుం డా సంక్రందననందనున కి ట్లనియె. 357 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్లా అనగానే; కోపించి= కోపపడి; అనిల నందనుండు= వాయుసుతుడు - భీముడు; ఆ సంక్రందన 
నందనునకున్‌= ఇంద్రుడి కుమారుడు - అర్జునుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఇట్టా ధర్మరాజుతో అనగా భీముడికి కోపంవచ్చి, ఆ అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


చ. “అడవుల నుండు తాపసుల యట్టులు పల్మెదు రాజనీతి యి 
ట్టాడంబడి చేయ వచ్చి వధ కొల్లమి యొప్పునె? ధర్మనిష్ట యె 
క్కడ గల దాసభన్‌ ద్రుపదకన్యక పాటున కిట్టి వెన్నియుం 
గడుకొని చేసినన్‌ మనల గల్మష మొంద౦గ నేర దర్గునా! 358 


ప్రతిపదార్థం: అర్జునా!= ఓ పార్టా!; అడవులన్‌= అరణ్యాలలో; ఉండు తాపసుల+అట్టులు= నివసించే మునులవలె; పల్కెదు= 
పలుకుతావు; రాజనీతి; ఇట్టు+ఒడ(బడి= ఈ విధంగా అనుమతించి; చేయవచ్చి= చేయతగిన; వధకున్‌= గురువధకు, రాజనీతి 
(యుద్దంలో బంధుత్వాదుల విచారించక వధ చేయటాన్ని అనుమతించింది కావున గురువధ చేయటం సముచితమే); ఒల్లమి= 
సమ్మతించకపోవటం; ఒప్పునె?= తగునా? (తగదని భావం) - ఇక కపటంగా వధించటమంటావా?; ధర్మనిష్ట= ధర్మరతి; 
ఎక్కడన్‌+కలదు?= ఎక్కడ ఉంది? (మనయందు మాత్రమే ధర్మనిష్ట ఉండవలెనా? ఆ కౌరవులయందు ఉండనక్కరలేదా? 
అని భావం); ఆ సభన్‌= కపటద్యూతాన్ని నిర్వహించిన ఆ కౌరవసభలో; ద్రుపద కన్యక పాటునకున్‌= (ద్రౌపది పడిన కష్టానికి 
(వస్రాపహరణాది క్లేశానికి); ఇట్టి= ఇటువంటివి; ఎన్నియున్‌= ఎన్నైనా; కడుకొని= పూనుకొని; చేసినన్‌= చేసినా కూడా; మనలన్‌= 
మనకు; కల్మషము= పాపం; ఒందంగ నేరదు= పొందజాలదు. 

తాత్సర్యం: 'ఓ అర్జునా! నీవు అరణ్యాలలో ఉండి తపస్సు చేసికొనే మునులు పల్కినట్టు పల్కుతున్నావు. ద్రోణవధ 
గురువధ అని భావించి నీవు ఒప్పుకొనటం లేదు. గురువు, శిష్యుడు, పుత్రుడు అనే సంబంధ పరిగణన యుద్దంలో 
లేదని రాజనీతి చెప్పుతున్నది. ఇక కపటంగా వధించటం అధర్మమనియా నీ భావన? ధర్మంగానే ఉన్నదా కౌరవుల 
ప్రవర్తన? ఆనాడు సభలో (ద్రౌపది పడినభంగపాటుకు ఇటువంటివి ఎన్ని చేసినా మనకు పాపమంటదు. 


తే. అరులు మనమీ(ద నురవడి నరుగుదేర । నేము సిడిముడిపడుచుండ నిట్టు లనుట 
యొప్ప 'దురిసినపుండుల నుప్పు' వెట్టె । దరయ; దీనికి నిన్ను నే మందు పార్ట! 359 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పార్థ!= ఓ అర్జునా! అరులు= శత్రువులు; మనమీ(దన్‌= మనపైకి; ఉరవడిన్‌= మిక్కిలి వేగంగా; అరుగుదేరన్‌= 
వస్తూ ఉండగా; ఏము= మేము; చిడిముడి పడుచున్‌+ఉండన్‌= వేగిరపడుతూ ఉండే సమయంలో; ఇట్టులు+అనుట= ఈ విధంగా- 
అనగా నిరుత్సాహం కలిగే విధంగా మాటలాడటం; ఒప్పదు= తగదు (నీవు ఏం చేస్తున్నావంటే); ఉరిసిన పుండులన్‌= పక్వమైపగిలిన 
పుండ్లమోద; ఉప్పు= ఉప్పు; పెట్టెదు= ఉంచుతూ ఉన్నావు (పుండుపగిలి బాధపడుతూ ఉంటే దాని మిద ఉప్పు చల్లి మరీ 
బాధపెట్టినట్టుగా నీ పలుకులు - ఓ అర్జునా! మాకెంతో బాధాకరంగా ఉన్నాయి); అరయన్‌= చూడగా; దీనికిన్‌= ఈ నీ మాటల 
తీరునకు; నిన్నున్‌= నిన్ను; ఏమి+అందున్‌= ఏమనేది? 


తాత్సర్యం: ఓ అర్జునా! శత్రువులు మనమీదికి మిక్కిలి వేగంతో వచ్చిపడుతూఉంటే, వాళ్ళను తిప్పికొట్టటానికి 
మేము సంభ్రమంతో సమాయత్తమౌతూఉంటే, ఈ సమయంలో నిరుత్సాహపరచే నీ మాటల ధోరణి చూస్తూ 
ఉంటే పక్వమై పగిలిన పుండ్లమోద ఉప్పు చల్లినట్టున్నది. ఇట్లా మాట్లాడటం నీకు తగదు. ఇంతకంటె నిన్ను నే 
నేమనగలను? 


క. కురువీరు లెటు(గుదురు నను; । గురువీరుల తెఅంగు నేను€ గొంత యెజుంగుదున్‌; 
శరపరిఘప్రహరణముల । బొరిగొనియెద. గాక వారి. బో నిచ్చెదనే? 360 


ప్రతిపదార్థం: కురువీరులు= కౌరవవీరులు; ననున్‌= నన్ను; ఎజుంగుదురు= తెలిసి ఉన్నారు; కురువీరుల తెజంగు= కౌరవవీరుల 
పద్దతిని; నేనున్‌= నేనూ (భీముడు); కొంత= కొంతభాగం; ఎణు(గుదున్‌= తెలిసికొని ఉన్నాను (కాబట్టి) శరపరిఘప్రహరణములన్‌= 
బాణాలు, పరిఘలు (ముండ్ల రోకళ్ళు) అనే వాటియొక్క దెబ్బలచేత; వారిన్‌= ఆ దుర్యోధనాదులను; పొరిగొనియెదన్‌+కాక= 
సంహరించివేస్తానే తప్ప; పోనిచ్చెదనే?= (ఊరకే) పోనిస్తానా? 


తాత్సర్యం: ఓ అర్జునా! నే నంటే ఏమో కురువీరులకు తెలుసు. నాకు కూడా ఆ కురువీరుల బలపరాక్రమాలు 


కొంతతెలుసు. ఇక చూడు - వారినందరినీ నా బాణాలు, పరిఘలు ప్రయోగించి, దృఢ(ప్రహరణాలతో 
సంహరిస్తానుగాని, ఊరకే పోనిస్తానా?” 


వ. అని పలికె; నప్పుడు ధృష్టద్యుమ్నుండు బీభత్సున కిట్లనియె. 361 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికెన్‌= పలికాడు; అప్పుడు= ఆ సమయంలో; ధృష్టద్యుమ్నుండు; బీభత్సునకున్‌= అర్జునుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఇట్లా భీముడు అర్జునుడితో పలికిన వెంటనే ధృష్టద్యుమ్నుడు కూడా అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు: 


చ.  'వెరవును లావు లేని ప్రజ వేయు విధంబుల దివ్యబాణ వి 
స్పురణము సూపి చూపి పొరిపుచ్చె మహోగ్రత ధార్మికుండె య 
గ్గురు? డది గాక యే నతనిం గూల్చన పుట్టినవాండ; నింతవ 
టరయక నన్ను నిట్లు సెడనాడుట పాడియె నీకు వాసవీ! 362 


ప్రతిపదార్థం: వాసవీ!= ఓ అర్ష్జునా!; వెరవును= ఉపాయం; లావు= అస్త్రబలం; లేని ప్రజన్‌= లేనటువంటి సైనికజనాన్ని; 
వేయువిధంబులన్‌= కొట్టేపద్దతులలో; దివ్యబాణ విస్ఫురణము= దివ్యాస్రాల మెరపును; చూపి చూపి= అనేకసార్లు ప్రయోగించి; 
మహా+ఉగగ్రతన్‌= మిక్కిలి నిరయభావంతో; పొరిపుచ్చెన్‌= నశింపజేశాడు; ఆ+గురు(డు= అట్టి మీ విద్యాగురుడు ద్రోణుడు; 
ధార్మికుండె?= ధర్మనిష్టగలవాడేనా?; అది+కాక= అంతేకాక; ఏను= నేను; అతనిన్‌= ఆ ద్రోణుడిని; కూల్చన్‌+అ= కూల్చి 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 709 
వేయటానికే; పుట్టిన వాండన్‌= పుట్టాను; ఇంత వట్టు= ఈ మాత్రం సందర్భం; అరయక= తెలుసుకోక; నన్నున్‌= నన్ను; ఇట్లు= 
ఈ విధంగా; చెడన్‌+ఆడుట= నిందించటం; నీకున్‌= నీకు; పాడియె?= న్యాయమా? నీకు ధర్మంకాదని భావం. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! ఉపాయము, బలములేని సామాన్యసైనిక జనాన్ని తన దివ్యాస్త ప్రకాశాన్నంతా చూపి 
చూపి దారుణంగా చంపాడు. ఆ గురుడు ధార్మికుడా? అంతేకాదు నేను ఆ ద్రోణుడి వధకై పుట్టాను. ఇదంతా 
తెలిసికొనకుండా నీ విట్లా నన్ను నిందిస్తున్నావు. ఇది నీకు ధర్మమేనా? చెప్పు(ము). 
క. పితృసఖు6 డగు భగదత్తుని. | బితామహుం డైన వృద్దు భీష్ముని నీ వు 

ద్ధతి( జంపుట పుణ్యంబే? । ప్రతివీరుని. జంపు టేల, పాపం బయ్యెన్‌? 363 
ప్రతిపదార్థం: పితృసఖుండు+అగు= తండ్రికి మిత్రుడైన; భగదత్తునిన్‌= భగదత్తుడిని; పితామహుండు+ఐన= తాత అయిన; 
వృద్దున్‌= (మరియు) ముదుసలి అయిన; భీషు శన్‌= భీషు డిని; నీవు= ఓ అర్జునా! నీవు; ఉద్దతిన్‌= మిడిసిపాటుతో (వినయంలేక); 
చంపుట= సంహరించటం; పుణ్యంబే?= పుణ్యమేనా?; 'ప్రతివీరునిన్‌= ఎదిరించి పోరాడే వీరుడిని; చంపుట= సంహరించటం 
ఏల= ఏ విధంగా; పాపంబు= పాపం; అయ్యెన్‌?= అయింది? 
తాత్పర్యం: ఓ అర్జునా! నీవు నీ తండ్రికి మిత్రుడైన భగదత్తుడిని సంహరించావు. వృద్దుడైన పితామహుడు భీష్ముడిని 
పడగొట్టావు. వీరిద్దరిని నీవు ఉద్దతితో చంపటం పుణ్యమా? ఎదిరించిన శత్రువీరుడిని నేను చంపటం పాపం 


ఎట్లా అయింది? 
లా 


క. భూనాథుండు బొంకండు; విను । మేనును ధర్మంబు దప్ప; నిది యేటికి మి 
థ్యానింద? శిష్యవంచకు. । దైన గురుండు సచ్చె; గెలువు మరిసైన్యంబున్‌.” 364 


ప్రతిపదార్థం: వినుము= ఓ అర్జునా! నేను చెప్పేది వినుము; భూనాథుండు= ధర్మరాజు; బొంకండు= అసత్యం పలుకలేదు; 
ఏనును= నేను కూడ; ధర్మంబు= ధర్మాన్ని; తప్పను= తప్పలేదు; ఇది= ఈ; మిథ్యానింద= అబద్దమైన నింద; ఏటికి?= ఎందుకు?; 
శిష్యవంచకు(డు+ఐన= శిష్యులను మోసపుచ్చేవాడైన; గురుండు= ద్రోణాచార్యుడు; చచ్చెన్‌= మరణించాడు. (ఇక శత్రు విజయానికి 
బాట సులభమయింది. కావున); అరిసైన్యంబున్‌= శత్రుసైన్యాన్ని; గెలువుము= జయించుము. 


తాత్పర్యం: ఓ అర్జునా! ధర్మరాజు అబద్దమాడలేదు. నేను కూడా ధర్మం తప్పలేదు. ఇంక ఎందుకు నన్ను నీవు 
వ్యర్థంగా నిందిస్తావు? శిష్యులను మోసం చేసిన ఆ గురువు ద్రోణుడు చచ్చాడు. ఇక ఈ శత్రుసైన్యాలను 
జయించుము. 


ఆ. అనియె ననుడు సంజయున కాంబికేయు. డి । ట్లను మునీంద్ర జాతు. డైన ద్రోణు 
నట్లు చేసి యద్దురాత్ముం డమ్మెయి( బల్క। వినుచు నచటివారు గనల రెట్లు? 365 


ప్రతిపదార్థం: అనియెన్‌= (అని ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో) అన్నాడు; అనుడున్‌= అని (ఈ విధంగా సంజయుడు 
ధృతరాషుడితో చెప్పగానే); ఆంబికేయు(డు= (అంబిక కుమారుడు) ధృతరాష్ట్ర మహారాజు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు= ఇట్టా; అనున్‌= అంటాడు (అదిగాదని భావం); ఆ+దురాత్ముండు= ఆ దుష్టుడు - ధృష్టద్యుమ్నుడు; మునీంద్ర జాతుండైనన్‌= 
ముని'శ్రేష్టుడైన భరద్వాజుడి వలన జన్మనెత్తిన; (ద్రోణున్‌= దద్రోణాచార్యుడిని; అట్టు+చేసి= ఆ విధంగా చేసి, అనగా వధించి; 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆ+మెయిన్‌= ఆ విధంగా; అనగా తాను చేసిన (ద్రోణవధ ధర్మమే అని; పల్కన్‌= పలుకగా; వినుచున్‌= వింటూ; అచటివారు= 
అక్కడున్నవారు; ఎట్టు= ఏ విధంగా; కనలరు?= మండిపడకుండా ఉంటారు? 

తాత్సర్యం: అని ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో అన్నాడు అని అనగా ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో ఇట్టా 
అన్నాడు. భరద్వాజ మహామునికి జన్మించిన (ద్రోణుని ఆ విధంగా చంపి, ఆ దుర్మార్గుడు ధృష్టద్యుమ్నుడు ఆ 
విధంగా మాట్లాడగా; విన్నవారు దానికి మండిపడకుండా ఉండగలరా? తరువాత ఏం జరిగిందో చెప్పుము. 


ద్రోణు పరిభవంబునకు( గోపించి సాత్యకి ధృష్టద్యుమ్ను నాక్షేసించుట (సం.7-169-8) 


అనుటయు నా సూత తనయు. డవ్విభునకు । నిట్లను నతని రూక్షేక్షణముల 

నరుం డుపలక్షించి తొరంగు కన్నీరితో । నిట్టూర్పు నిగిడించి * యట్టిరోంత 

మాట లేటికి? నన మాటు పల్మక హరి । ధర్మపుత్రాదులు దలలు వంప 

నలిగి సాత్యకి ద్రుపదాత్మజు( గనుంగొని । 'నీ జిహ్వ దునియదు నీ శిరంబు 

తే. వగుల; దమ్మెయి గురునకు. బరిభవంబు । సేసి యిమ్మెయి€ బలుకంగ6 జేయునదియు. 

గలదె? యీరాజు సన్నిధిం గాన బ్రదికి; । తింక( బలికిన నోరు ప్రేయింతు( జుమ్ము! 366 


గ్‌ 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్ర్రుడిట్లా అనగా; ఆ సూతతనయుండు= ఆ సంజయుడు; ఆ+విభునకున్‌= ఆ రాజుతో; 
(ధృతరాష్ర్రుడితో); ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; నరుండు= అర్జునుడు; రూక్ష+ఈక్షణములన్‌= తీక్ష్‌ణములైన 
చూపులతో; అతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; ఉపలక్షించి= చూచి; తొరంగు కన్నీరితోన్‌= (స్రవిస్తూ ఉన్న కన్నీటితో; నిట్టూర్పు= 
నిశ్వాసం; నిగిడించి= పెద్ద పెట్టున తీసి; ఇట్టి రోంత మాటలు= ఈ విధములైన ఏహ్యభావం కలిగించే పలుకులు; ఏటికిన్‌?= 
ఎందుకు?; అనన్‌= అనగా (ధృష్టద్యుమ్నుడితో అంటూ ఉంటే); హరి ధర్మపుత్ర+ఆదులు= కృష్ణుడు, ధర్మరాజు మొదలైనవారు; 
మాజు+పల్కక= మారుమాటాడక; తలలు= శిరములు; వంపన్‌= వంచుకోగా (అప్పుడు); సాత్యకి; అలిగి= కోపించి; 
ద్రుపద+ఆత్మజున్‌= ధృష్టద్యుమ్నుడిని; కనుంొని= చూచి (ఇట్లా అన్నాడు); నీ జిహ్వ= ఓ ధృష్టద్యువ్నూ! నీ నాలుక; తునియదు= 
చీలిపోకుండా ఉన్నది; నీ శిరంబు= నీ తల; పగులదు= బద్దలు కాకుండా ఉన్నది (నీవు చేసిన పనికి, ఈ మాటలకు నీ నాలుక 
తెగగొట్టటం, తలబద్దలు కొట్టటం చేయవలసిందే, కాని అట్టు చేయలేదు); ఆ+మెయిన్‌= ఆ విధంగా; గురునకున్‌= 
ద్రోణాచార్యుడికి; పరిభవంబు= అవమానం; చేసి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పలుకంగన్‌= పలుకగా; చేయునది= చేసేది; 
కలదె?= ఉన్నదా? (చేయగలిగింది ఏమీ లేదు); ఈ రాజు సన్నిధిన్‌= ఈ ధర్మరాజుయొక్క సమక్షమునందు; కానన్‌= కాబట్టి; 
(బదికితి= బ్రతికిపోయావు; ఇంకన్‌= ఇంకా కూడ; పలికినన్‌= పలికావంటే; నోరు= నోరును; (ప్రేయింతు సుమ్ము= చీల్చివేస్తాను 
సుమా! 


తాత్సర్యం: అని ధృతరాష్ట్ర మహారాజు అడుగగానే సంజయుడు చెప్ప నారంభించాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా!, 
అట్టా అంటూ ఉన్న ఆ ధృష్టద్యుమ్నుడిని కొర కొర చూస్తూ అర్జునుడు పెల్లుబికిన కన్నీటితో నిట్టూర్పు విడిచి 
ఇట్టి రోత పుట్టించే మాటలు ఇక చాలు.” అని అనగానే కృష్ణుడు, ధర్మరాజు మొదలైనవారు మారు పలుకలేదు. 
సిగ్గుతో తలలు కూడా వంచుకున్నారు. అప్పుడు సాత్యకి కోపంతో ధృష్టద్యుమ్నుడిని చూచి ఇట్టా అన్నాడు: 
“'ధృష్టద్యువ్నూ! ఆ విధంగా ద్రోణాచార్యుడిని అవమానించావు. దానిని సమర్థించుకొంటూ ఇట్లా పలుకుతున్నావు. 
అయినా నీ నాలుక చీలిపోకుండా, నీ తల పగిలిపోకుండా ఉన్నది అంటే ఇది ధర్మరాజు సన్నిధి కాబట్టి చేసేది 
లేక దక్కిపోయావు - లేకుంటేనా? నీ నాలుక ఎప్పుడో చీల్చివేసి, నీ తల (బ్రద్దలు కొట్టి ఉండేవాడిని జాగ్రత్త. 
నీ వింకేమైనా హద్దుదాటి మాట్లాడావంటే నాలుక చీలుస్తాను. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 711 
కు తన మాటే యని గంగా | తనయు శిఖండియు వధించె6 దత్కార్యం బా 
తనికి. బ్రియ మైన బనిచెం । దన మనుమని బనుపుసేంత దగదె నరునకున్‌? 367 


ప్రతిపదార్థం: తన మాజు+ఏ+అని= తన వంతే అని; గంగా తనయున్‌= గంగాపుత్రుడిని భీష్ముడిని; శిఖండియున్‌= శిఖండి 
కూడా (నీ సోదరుడే); వధించెన్‌= సంహరించాడు; తత్కార్యంబు= ఆ పని (అనగా శిఖండికి తన మనుమడు అర్జునుడు తోడు 
ఉండి వధించటం); ఆతనికిన్‌= ఆ భీష్ముడికి; ప్రియము+ఐనన్‌= ఇష్టమైనందువలన; తన మనుమనిన్‌= తన తమ్ముడు 
విచిత్రవీర్యుడికి మనుమడు (అనగా తనకు కూడ వరసకు మనుమడైన అర్జునుడిని); పనిచెన్‌= (ధర్మరాజు శిఖండికి తోడుగా) 
పంపాడు; పనుపు+చేత= ఆ ధర్మరాజు ఆదేశాన్ని నిర్వహించటం; నరునకున్‌= అర్జునుడికి; తగదు+ఎ?= తగింది కాదా? (రాజాజ్ఞ 
పరిపాలనం అందరికి కూడ అవశ్యకర్తవ్యమే కదా!). 


తాత్సర్యం: తాను భీష్ముడి వధార్థమే జన్మించానని చెప్పుతూ భీష్మవధకై ఉద్యమించి సంహరించాడు భీష్ముడిని 
శిఖండి. అర్జునుడు అతడికి తోడుగా వెళ్ళాడు. అది కూడా తనకు తానుగా కాదు. అది ధర్మరాజు ఆజ్ఞ. ధర్మరాజు 
ఆజ్ఞాపించింది కూడా భీష్ముడి అనుమతి (ప్రకారంగానే. తన మరణానికి నిమిత్తం కేవలం శిఖండియే అయినా, 
అర్జునుడు కూడా తోడు ఉండాలి అని భీష్ముడి ఆకాంక్ష. అందుకే అర్జునుడిని ధర్మరాజు పంపాడు. కాబట్టి 
ధర్మరాజు ఆజ్ఞ నెరవేర్చాడు అర్జునుడు. ఏం కూడదా? 


విశేషం: సంస్కృత మూలంలో సాత్యకి ఇట్లా అన్నట్టు లేదు. తిక్కన స్వయంగా ఈ విషయం సాత్యకిచే పలికించాడు. భీష్ముడు 
శిఖండికి తోడుగా అర్జునుడిని పంపుమన్నట్లు భీష్మపర్వంలో ఉన్నది. ధర్మరాజు భీష్ముడిని తన నెట్టు జయించాలో ఉపాయం 
చెప్పుమన్నాడు. ఆ సందర్భంలో భీష్ముడు పలికిన పలుకులు. (మూల సంస్కృతంలో క్లోకాలు) ఇవి: 
శ్లో; అర్జునః సమరే శూరః పురస్కృత్య శిఖండినమ్‌ | 

మా మేవ విశిఖై స్తే క్ష్‌బైరభిద్రవతు దంశితః ॥ 

అమంగల్యధ్వజే తస్మిన్‌ ప్రీ పూర్వే చ విశేషతః । 

న ప్రహర్హు నుభీస్సామి గృహీతేషుః కథంచన ॥ 

తదంతరం సమాసాద్య పాండవో మాం ధనంజయః । 

శరైర్దాతయతు క్షిప్రం సమంతాద్‌ భరతర్షభ! (భీష్మ - 107/82-84) 


వ. ఆ శిఖండియు నీవు నుద్దవించి పాంచాల కులంబు( గీర్తికిం బుణ్యలోకంబునకుం బాపితి' రనిన 

ధృష్టద్యుమ్నుండు నవ్వుచు నతని నవలోకించి. 368 
ప్రతిపదార్థం: ఆ శిఖండియున్‌= ఆ నీ సోదరుడు శిఖండి; నీవును= ఓ ధృష్టద్యుమ్నా! నీవు (మీరిద్దరు); ఉద్భవించి= పుట్టి; 
పాంచాలకులంబు= పాంచాల వంశాన్ని; కీర్తికిన్‌= ప్రతిష్టకు; పుణ్యలోకంబునకున్‌= ఉత్తమ లోకానికి; పాపితిరి= దూరం చేశారు; 
అనినన్‌= ఇట్టా సాత్యకి అనగానే; ధృష్టద్యుమ్నుండు; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనిన్‌= ఆ సాత్యకిని; అవలోకించి= చూచి. 
తాత్సర్యం: నీవు, శిఖండి పుట్టి పాంచాలవంశాన్ని, కీర్తిని, పుణ్యలోకాలకు దూరం చేశారు.” ఇట్టా సాత్యకి పలికిన 
మాటలు విని ధృష్టద్యుమ్నుడు నవ్వుతూ సాత్యకిని చూచి (ఇట్లా అన్నాడు). 


క. సైరించిన నెటు(గవు నీ । చారిత్రము దల(ప నన్య శరకృత్తకరున్‌ 
భూరిశ్రవు( జంపి తదియు । వీర వ్యవహారమే వివేక విహీనా! 369 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వివేకవిహీనా!= వివేకం లేనివాడా ఓ సాత్యకీ!; నీ చారిత్రము= నీ నడవడి; సైరించినన్‌= సహిస్తూ ఉంటే; ఎు(గవు= 
తెలిసికొనకుండా ఉన్నావు; తలథశున్‌= ఆలోచించగా; అన్యశరకృత్తకరున్‌= ఇతరుల (అర్జునుడి) బాణాలచేత తెగగొట్టబడిన 
చేతులుగల వాడై ఉన్నటువంటి; భూరిశ్రవున్‌= భూరి(శ్రవుడిని; చంపితి= చంపావు; అదియు= అది కూడ; వీరవ్యవహారము+ఏ?= 
వీరుల వ్యవహారమేనా? అనగా వీరులు నడిచే పద్దతేనా? (ఇదే నీ అవివేకానికి గుర్తు అని తెలుపటానికి వివేకహీనా! అని సంబోధనం 
సార్థకం - తన తప్పులు తెలుసుకొనలేక ఇతరులను దూషించటం వ్యర్థమని తాత్పర్యం). 


తాత్సర్యం: ఓ తెలివిలేని ముర్జుడా సాత్యకీ! సహిస్తూఉన్నాంకదా అని నీ చరిత్ర నీవు తెలుసుకొనకుండా ఉన్నావు. 
భూరి(శ్రవుడి చేతులను ఎవరో ఇతరులు ఖండించిన తరువాత, ఆ చేతులు లేనివాడిని నీవు సంహరించావు. 
ఇది వీరధర్మమేనా? 


తే. అతండు నీ ఖొమ్ముద్రొక్కిన యపు డొకండు । జేయ( జాలవ యగ్గురు సాయకముల( 
బాండవానీకములు విచ్చి పాటి నెన్ని । యెడల మార్కొంటి వాతని నెటు(గ వెట్లు? 370 

ప్రతిపదార్థం: అత(డు= ఆ భూరిశ్రవుడు; నీ టొమ్ము= ని వక్షస్‌స్థలాన్ని; తొక్కిన+అపుడు= (క్రింద పడవేసి కాలితో తన్నినప్పుడు; 
ఒకండున్‌= ఒకటి కూడా; చేయన్‌+చాలవు+అ= చేయలేకపోయావు (ఏమీకూడా); జౌనా? - భూరిశ్రవుడు నిన్ను (క్రింద పడవేసి 
కాలితో తొక్కి ఖడ్గంతో నీ శిరస్సును నరకిపోతూ ఉంటే నీవేం చేశావు? అప్పుడు అతడి ఖడ్గసహితమైన బాహువును నరకివేసి 
నిన్ను రక్షించింది అర్జునుడే కదా!; ఆ+గురుసాయకములన్‌= ఆ ద్రోణాచార్యుల బాణాలతో; పాండవ+అనీకములు= పాండవ 
సేనలు; విచ్చి= వీడిపోయి; పాజన్‌= పారిపోతూ ఉండగా; ఎన్ని+ఎడలన్‌= ఎన్ని సందర్భాలలో అనగా ఎన్నిసార్లు; ఆతనిన్‌= 
ఆ ద్రోణాచార్యుడిని; మార్కొంటివి?= ఎదిరించావు?; ఎట్టు= ఏ విధంగా; ఆతనిన్‌+ఎటు(గవు?= ఆ ద్రోణాచార్యుడిని గూర్చి 
తెలియకుండా ఉన్నావు? (ద్రోణుడి ధాటికి ఆగలేక మన పాండవుల సైన్యాలు పారిపోతూ ఉంటే ఎప్పుడైనా ద్రోణుడిని ఎదిరించి 
పాండవ సైన్యాలను కాపాడావా? ఆ ద్రోణుడు ఎంతటి అజేయుడో నీకు తెలియదా?); 'ఆతని' అనే పదానికి దేహళీదత్తదీపన్యాయంగా 
అన్వయం. 


తాత్సర్యం: ఆ భూరిశ్రవుడు నిన్ను క్రిందపడవేసి, ఛాతిలో తన్ని, తన ఖడ్గంతో నీ తల ఖండించ పూనుకొనేటప్పుడు 
నీ వేం చేయగలిగావో చెప్పుము. నీవప్పుడు విక్రమించలేదు. నిన్నెవరో ఆ సమయంలో రక్షించవలసి వచ్చింది. 
మరి ఆ భూరిశ్రవుడు తన చేయి తెగి మరణోన్ముఖుడై ప్రాయోపవేశం చేసిన తరువాతనే అతడిని సంహరించావు. 
అదీగాక ఆ (ద్రోణాచార్యుడు ఎన్నిసార్లు మన సైన్యాలను పారద్రోలలేదు? అప్పు డేమైనా ఆ ద్రోణుడిని 
అడ్డుకొన్నావా? కాబట్టి ఆ ద్రోణుడిని గూర్చి నీకు తెలియదా? నీవు భూరి(శ్రవుడిని అట్టి స్థితిలోనే సంహరించినప్పుడు 
లేని దోషం నేను అట్టి స్థితిలోనే ఉన్న ద్రోణుడిని వధించేటప్పుడు ఉన్నదా? అంత గొప్ప అజేయుడైన ద్రోణాచార్యుడిని 
వధిస్తే సంతోషించవలసింది పోయి నన్ను తప్పుపడుతావా? ఇదేమి న్యాయం? 
విశేషం: భూరిశ్రవుడు సాత్యకిని విరథుడిగా, విశస్తుడిగా చేసి - ఛాతిలో తన్ని ఖడ్గంతో నరకపోతూ ఉంటే అర్జునుడు ఆ భూరిశ్రవుడి 
బాహువును ఖండించి, సాత్యకిని కాపాడాడు. ఆ భూరిశ్రవుడు తన బాహువు ఖండితం కాగా ప్రాయోపవేశం చేశాడు. అట్టి స్థితిలో 
ఉన్న భూరిశ్రవుడిని సాత్యకి తల తెగగొట్టి సంహరించివేశాడు. సంస్కృతమూలం. 
శ్లో॥ ఉల్టితః స తు శైనేయో విముక్తః సౌనుదత్తినా। 

ఖడ్గనూదాయ చిచ్చిత్సుః శిరస్తస్య నుహాత్మనః ॥ 

ప్రాయోపవిష్టాయ రణే పార్టేన చ్చిన్నబాహనే । 

సాత్యకిః కౌరవేయాయ ఖడ్లే నాపాహర చ్చిరః ॥ (ద్రోణ 143 / 49; 54). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 713 
క వలవని ప్రేలరి మాటల । నలిగింపకు నన్ను నేమి యాడిన నింకం 
దల ద్రెవ్వ నేయుదుం గురు । బల మదె పురణించె బడలు పటుతము రమ్మా!' 371 


ప్రతిపదార్థం: నన్నున్‌= ఓ సాత్యకీ! నన్ను; వలవని (ప్రేలరి మాటలన్‌= కూడని వ్యర్థ ప్రలాపాలతో; అలిగింపకు= కోపింప 
చేయవద్దు; ఇంకన్‌= మరీ; ఏమి+ఆడినన్‌= ఏమైనా మాట్లాడావంటే; తల+(త్రైవ్వన్‌= తల తెగిపోయేటట్టు; ఏయుదున్‌= కొడ్తాను 
(ఖడ్గంతో తల నరికివేస్తానని భావం) (ఇక ఈ విషయం ఇంతటితో చాలు (ప్రస్తుత విషయానికి వస్తే); అది+ఎ= అదుగో; 
కురుబలము= కౌరవసైన్యం; పురణించెన్‌= విజృంభిస్తూ ఉన్నది (మనమిద్దరం ఏకమై); బడలు పజబుతము= అలయిద్ధ్దాం అనగా 
అలసిపోయి యుద్దం చేయలేక పారిపోయేటట్లు చేద్దాం; రమ్ము+ఆ= రా; సాత్యకీ! నీవు నేను కలసి యుద్దం చేద్దాం రా (ఏక 
కార్యార్థులమైన మనకు వైరం కూడదని భావం). 


తాత్సర్యం: ఓ సాత్యకీ! కూడని వ్యర్ణప్రలాపాలతో నాకు కోపం తెప్పించవద్దు. ఇంకా ఏమైనా (పేలావంటే నీ 
తల తెగవేస్తాను అదుగో కౌరవసైన్యం విజృంభిస్తూ ఉన్నది. కలిసి పోరాడి, ఆ సైన్యాన్ని పారద్రోలుదాం రా! 


వ. అని పలికిన శినివరుండు రోషారుణితలోచనుండై కోదండంబు రథంబున నిడి గద పుచ్చికొని “మాటల 
నలిగెదేని వ్రేటున శిక్షించెద' ననుచు ధరణికి లంఘించి కవిసినం గని, కేశవుండు పనుపం బవనతనయుండు 
రథంబు డిగ్గి రయంబునం జని పట్టి యాటిడుగుల కొలంది నిలువరించె; నట్టియెడ సహదేవుం డా శైనేయు 
నుద్దేశించి “మిమ్మును బాంచాలురం గడచిన బంధువులు మాకును మిమ్మును మిగిలిన బాంధవు లా 
పాంచాలురకును వారల కంటె మాకంటె - నెక్కుడు సుహృజ్జనులు మీకును లేకునికి దెల్లం; బిట్టి మీలో మీ 
రెరవు పడం దగునే? యలుక దక్కు మనునెడ నాధృష్టద్యుమ్నుండు వడముడితో 'నతనిం బట్టక విడువుము; 
నాచేతంగాని నీచేత నిలువండు; నేనొక్కచేతి భూరిశ్రవుండనే? యేల? యడిచిపడియెడు? ననవుడు 
నాభీమసేను బాహువుల లోనం దిరుగుడు పడుచు నురగంబు చందంబున సాత్యకి రోంజుచున్నం గృష్ట 
యుధిష్టిరు లయ్యిరువురం బ్రయత్నంబున వారించిరి; తదనంతరంబ. 372 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికినన్‌= ధృష్టద్యుమ్నుడు పలుకగానే; శినివరుండు= సాత్యకి; రోష+అరుణిత లోచనుండు 
+ఐ= కోపంతో ఎర్రబారిన కన్నులు గలవాడై; కోదండంబు= ధనుస్సును; రథంబునన్‌= రథంపై; ఇడి= ఉంచి;గద= గదను; 
పుచ్చికొని= తీసికొని; మాటలన్‌= మాటలతో; అలిగెదు+ఏనిన్‌= కోపించినట్టయితే; (వ్రేటునన్‌= ఈ గద దెబ్బతో; శిక్షించెదన్‌= 
శిక్షిస్తాను; అనుచున్‌= అంటూ; ధరణికిన్‌= భూమికి; లంఘించి= దూకి; కవిసినన్‌= మోదికి రాగా; కని= చూచి; కేశవుండు= 
కృష్ణుడు; పనుపన్‌= పంపించగా; పవనతనయుండు= భీముడు; రథంబు= రథం; డిగ్గి= దిగ; రయంబునన్‌= వేగంతో (వేగంగా); 
చని= వెళ్ళి; ఆణు+అడుగుల కొలంది= ఆరు అడుగుల వ్యవధిలో-ఆరు అడుగులు వేయగానే అని భావం (నిగ్రహీత పదే 
షష్టీ అని సంస్కృత మూలం); నిలువరించెన్‌= పోకుండా నిలిపాడు; అట్టిఎడన్‌= ఆ సమయంలో; సహదేవుండు; ఆ శైనేయున్‌+ 
ఉద్దేశించి= ఆ సాత్యకితో (ఇట్లా అన్నాడు); మిమ్మును= మిమ్ములను అనగా యాదవులను; పాంచాలురన్‌= ధృష్టద్యుమ్నుడి 
వంశీయులైన పాంచాల రాజులను; కడచిన బంధువులు= అతిశయించిన బంధువులు; మాకున్‌= అనగా పాండవులకు; మిమ్మును= 
మిమ్ములను; (యాదవులను) మిగిలిన= మించిన; బాంధవులు+ఆ పాంచాలురకును; వారలకంటె= ఆ పాంచాలురకంటె; మాకం 
టెన్‌= పాండవులకంటె; ఎక్కుడు= ఎక్కువైన; సుహృత్‌+జనంబులు= స్నేహితులు; మోకును= మో యాదవులకును లేక+ 
ఉనికి+ తెల్లంబు= లేకుండా ఉండటం స్పష్టం; ఇట్టి మీలో మీరు= ఇటువంటి మీలోమీరు; ఎరవు పడన్‌+ తగునే?= 
కలహించవచ్చునా?; అలుక= కోపం; తక్కుము= మానివేయుము; అను+ఎడన్‌= అని అంటూ ఉన్నప్పుడు; ఆ ధృష్ట ద్యుమ్నుండు= 
ఆ ధృష్టద్యుమ్నుడు; వడముడితోన్‌= భీముడితో (ఇట్టా అన్నాడు); అతనిన్‌= ఆ సాత్యకిని; పట్టక= పట్టుకొనక 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 

అనగా ఆపక; విడువుము= విడిచిపెట్టుము; నాచేతన్‌+కాని= నా చేతనే తప్ప; నీచేతన్‌= ఓ భీమసేనా! నీచేత; నిలువండు=ఆగిపోడు 
-ఎందుకంటే? నేను= నేను; ఒక్కచేతి; భూరిశ్రవుండనే?=ఒకే ఒక చెయ్యిగల భూరి(శ్రవుడనా?; ఏల= ఎందుకని; అడిచి పడియె 
డున్‌= మిడిసిపడుతున్నాడు (ఆ సాత్యకి మిడిసిపాటు చెల్లేందుకు నేనేమి భూరి(శ్రవుడను కాదు - ఎందుకు ఆ మిడిసిపాటు? 
భూరి[శ్రవుడేమో ఓ చేయి ఖండితము కాగా ఒంటిచేతితో యుద్దం చేయలేక మాని ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు - అప్పుడతడి 
శిరస్సు ఈతడు ఖండించాడు. అది కూడా పౌరుషమేనా?); అనవుడున్‌= అనగానే; ఆ భీమసేను బాహువులలోనన్‌= ఆ భీముడి 
బాహువులలోపల అనగా భీముడి బాహుబంధంలో; తిరుగుడు పడుచున్‌= పరిభ్రమణం చేస్తూ; ఉరగంబు చందంబునన్‌= 
సర్పంవలె; సాత్యకి= ఆ సాత్యకి; రోంజుచున్నన్‌= బుసకొట్టుతూ ఉంటే; కృష్ణయుధిష్థిరులు= కృష్ణుడు, ధర్మరాజు; ఆ+ఇరువురన్‌= 
ఆ ఇద్దరిని అనగా సాత్యకి ధృష్టద్యుమ్నులను; ప్రయత్నంబునన్‌= మిక్కిలి యత్నంతో - అతికష్టంగా; వారించిరి= నివారించారు; 
తదనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: అని ధృష్టద్యుమ్నుడు అనగా, సాత్యకి కన్నులెర్రబారాయి, ధనుస్సు రథంమీద పడవేసి గద గైకొన్నాడు. 
“ఓ ధృష్టద్యుమ్నా! మాట్లాడితే నీకు కోపం వస్తుంది కదా! మాట లెందుకు? చేతలతోనే నిన్ను శిక్షిస్తాను. కాచుకొమ్ము. 
అని భూమిపైకి రథం నుండి దూకి ధృష్టద్యుమ్నుడి పైకి పరుగుతీస్తూ ఉన్నాడు. అది చూచి కృష్ణుడు, అతడిని 
ఆపటానికి భీముడిని పంపాడు. భీముడు రథంనుండి దిగి పరుగెత్తి ఆరు అడుగుల దూరంలో అతడిని ఆపాడు. 
ఆ సమయంలో సహదేవుడు వచ్చి సాత్యకితో మిమ్ములను, పాంచాలురను మించిన బంధువులు మాకు, 
మమ్ములను మించిన బంధువులు ఆ పాంచాలురకు, వారలకంటె, మాకంటె ఎక్కువైన మిత్రులు మోకు లేరు. 
అటువంటప్పుడు మోలోమోరు కలహించుకోవచ్చునా? కోపం మానుము. అని అంటూ ఉంటే భీముడితో 
ధృష్టద్యుమ్నుడు నీవు అతడిని ఆపవద్దు - అతడు నా చేతగాని, నీ చేతగాని ఆగడు. నేనేమీ ఒంటిచేతి 
భూరి(శ్రవుడినా? కాదు. మిడిసిపడుతున్నాడు. అని అంటూ ఉంటే సాత్యకి భీముడి బాహుబంధంలో పడి 
తప్పించుకొనలేక పామువలె బుసకొడుతూ ఉంటే, అది చూచి కృష్ణుడూ, ధర్మరాజూ వెళ్ళి అతి ప్రయత్నం మోద 
ఆ సాత్యకి, ధృష్టద్యుమ్నులను యుద్దంనుండి ఆపారు. ఆ తరువాత. 


క భేరీ మృదంగ శంఖ మ । హారవములు సెలంగ6 బాండవానీకంబుం 
గౌరవ సైన్యము. దాతను । వారిధు లొండొంటి€ దాంకు వడు వమరంగన్‌. 373 


ప్రతిపదార్థం: భేరి మృదంగ శంఖ మహారవములు= నగారాలు, మద్దెలలు, శంఖాలు అనే వాటియొక్క పెద్దధ్వనులు; చెలంగన్‌= 
(దశదిశలు) ధ్వనించగా; పాండవ+అనీకంబున్‌= పాండవుల సైన్యం; కౌరవ సైన్యమున్‌= కౌరవుల సైన్యం; ఒండొంటిన్‌= ఒకటి 
మరొకదానిని; వారిధులు= (రెండు) సముద్రాలు; ఒండొంటిన్‌= ఒకటి మరియొకదానిని; తాకు వడువు= తాకే విధం (ఢీకొన్న 
విధం); అమరంగన్‌= ఒప్పుతూ ఉండేటట్టు; తాశెన్‌= ఢీకొన్నాయి. 


తాత్సర్యం: భేరీమృదంగ శంఖ ధ్వనులు చెలరేగగా, పాండవకౌరవసైన్యాలు రెండు సముద్రాలు ఒకదానితో నొకటి 
ఢీకొంటున్నాయా? అన్నట్టు ఎదుర్కొన్నాయి. 


విశేషం: అలం: ఉటత్రేక్ష. రెండు సముద్రాలు పరస్సరంగా థీకొనటం కవి యూహ. కాబట్టి ఇది ఉత్రేక్షాలంకారం. దీనివలన 
ఆ సైన్యాలు రెండూ కనుచూపు మేరలో అంతు తెలియనంత విస్తరించి ఉన్నాయనటం వ్యంగ్యం. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 715 
క, మును ద్రోణుని బొలియించితి | మని పాండవబలము బలియు నశ్వత్థామం 
గొని కురుసేనయు నత్తథి । ననూనగర్వమున నుద్ధటాటోపమునన్‌. 374 


ప్రతిపదార్థం: పాండవబలము= పాండవుల సైన్యం; మును= ఇంతకు ముందు; ద్రోణునిన్‌= ద్రోణాచార్యుడిని; పాలియించితిమి+అని= 
వధించాము అనే; అనూన గర్వమునన్‌= మిక్కిలి గర్వంతో; (పెనంగన్‌+తొడంగెన్‌ - అనే ముందరి వచనంలోని పదాలతో 
అన్వయం); ఆ+తటేన్‌= ఆ సమయంలోనే; కురుసేనయున్‌= కౌరవుల సైన్యం కూడా; బలియున్‌= బలిష్టుడైన; అశ్వత్హామన్‌= 
ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్తామను; కొని= నాయకుడిగా తీసికొని; ఉద్భట+ఆటోపమునన్‌= మిక్కిలి ఆడంబరంతో (గొప్పగా 
దర్వాన్ని ప్రదర్శిస్తూ). 


తాత్సర్యం: ఇంతకుముందు ద్రోణాచార్యుడిని వధించామనే గర్వంతో పాండవసైన్యమూ, అజేయుడైన అశృత్తామ 


మాకు అండగా దొరికాడనే ఉత్సాహంతో కౌరవసైన్యమూ సాటిలేని గర్వంతో, అత్యధిక విజృంభణంతో (తరువాతి 
గద్యంతో అన్వయం). 


విశేషం: అలం: పరిసంఖ్య. “పాండవ బలము అనూన గర్వముని “కురుసేనయు ఉద్భటాటోపముని అని (క్రమంగా అన్వయం. 
కాబట్టి ఇది పరిసంఖ్యాలంకారం ((క్రమాలంకారం). రెండు పదాల తాత్పర్యం ఒక్కటే కాబట్టి పునరుక్తి దోషం కలుగకుండా ఇట్టా 
(క్రమాన్వయంతో వ్యాఖ్యానించటం రమణీయంగా ఉంటుంది. 


వ. _ పెనంగందొడంగి; నప్పుడు ద్రౌణి దుర్యోధనుం గనుంగొని. 375 


ప్రతిపదార్థం: పెనంగన్‌= యుద్దం చేయటానికి; తొడంగెన్‌= ఆరంభించాయి; అప్పుడు= ఆ సమయంలో; ద్రౌణి= (ద్రోణపుత్రుడు 
అశ్వత్థామ; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: యుద్దం చేయటానికి ఉప(క్రమించాయి. ఆ సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడిని చూచి. 


క, “అనృతంబు పలికి బ్రదికెద । మని చూచిన రాజు మూ(క లన్నియు నెట్లె 
యని బడియెడునో యెమ్మెయి(। గనుకని( బటిచెడునో చూడు కన్నారంగన్‌.” 376 


ప్రతిపదార్థం: అనృతంబు= అసత్యం; పలికి= చెప్పి; బ్రదికదము+అని= బ్రతికిపోతాము అని; చూచిన రాజు మూంకలు+అన్నియున్‌= 
చూస్తూ ఉన్న ఆ ధర్మరాజు సైన్యాలన్నీ కూడా; ఎట్టు+ఐ= ఏ విధంగా అయిపోయి; అనిన్‌= యుద్దంలో; పడియెడున్‌+ఓ= 
పడిపోతాయో?(మరియు); ఏ+మెయిన్‌= ఏ విధంగా; కనుకనిన్‌= సంభ్రమంతో; పజచెడున్‌+ఓ= పారిపోతాయో!; కన్ను+ఆరంగన్‌= 
కన్నులనిండా; చూడు= చూడుము. 


తాత్పర్యం: అబద్దమాడి బ్రతికిపోదామనుకొన్న ధర్మరాజు సైన్యాలన్నీ బ్రతికిపోతాయని అనుకొన్నాడు. కాని, 
యుద్ధంలో ఏ విధంగా పడిపోతాయో, ఏ విధంగా భయపడి పరుగెత్తిపోతాయో కన్నార చూడుము. 
వ. అని పలికి నియతుం డయి నారాయణాస్తంబు ప్రయోగించిన. 377 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; నియతుండు+అయి= నియమం కలవాడై (ఆ నారాయణాగస్ర మంత్రాన్ని జపించటానికి 
మనస్సును ఏకాగ్రం); నారాయణ+అస్త్రంబు= నారాయణం అనే దివ్యాస్రాన్ని; ప్రయోగించినన్‌= శత్రుసైన్యంమీద ప్రయోగించిన 
వెంటనే. 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని మనస్సును ఏకా(గ్రం చేసి, నారాయణా స్రాన్ని స్మరించి, శత్రు సైన్యంమీద ప్రయోగించగా (తరువాతి 
పద్యంతో అన్వయం). 


మ. _ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుండు గుంఠీభవ 
త్మిరణుం డయ్యె, దిశావితానము వడంకెన్‌, మి న్నదిర్దెన్‌, మహీ 
ధర సంతానము లోలి గ్రక్కదలె, నుద్‌భ్రాంతంబులై యంబుధు 
ల్వొరలెం గట్టులమీ6ద౦ బిట్ట పిడుగు ల్రోసెన్‌ మహోదగ్రతన్‌. 378 


ప్రతిపదార్థం: ధరణీ చక్రము= భూమండలం; దిర్దిరం= దిర్‌దిర్‌ అనే మోతతో; తిరిగెన్‌= తిరిగింది; మార్తాండుండు= సూర్యుడు; 
కుంఠీభవత్‌+కిరణుండు= మొక్కబోయిన అనగా కళావిహీనమయిన కిరణాలు గలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; దిశావితానము= 
దిక్కుల సమూహం; వడంకెన్‌= కంపించింది; మిన్ను= ఆకాశం; అదిర్భెన్‌= చలించింది; మహీధర సంతానములు= పర్వత 
సమూహాలు; ఓలిన్‌= వరుసగా; [గ్రక్క+అదలెన్‌= చలించి పోయాయి; ఉద్భాంతంబులై= మిక్కిలి పరిభ్రమిస్తూ ఉన్నవై; అంబుధుల్‌= 
సముద్రాలు; గట్టులమీ(దన్‌= చెలియలికట్టల పై; పొరలెన్‌= పొంగి పొరలిపోయాయి; పిడుగుల్‌+పిడుగుల్‌ - పిట్ట పిడుగుల్‌= మిక్కిలి 
పిడుగులు; మహా+ఉదగ్రతన్‌= మిక్కిలి భయంకరంగా; మోసెన్‌= మోగాయి, 


తాత్సర్యం: భూమండలమంతా గిరగిర తిరిగింది. సూర్యకిరణాలలో కాంతి తరిగిపోయింది. దిక్కులు వణకాయి, 
ఆకాశం అదిరింది, పర్వత సమూహాలు వరుసగా కంపించాయి. సముద్రాలు చెలియలికట్టల పై పొర్లిపారాయి, 
భయంకరంగా పెక్కుపిడుగులు ధ్వనించాయి. 


వ. ఇట్లు భీకర ప్రొదుర్భావంబైన యద్దివ్యసాధనంబు మండలార్ధ చంద్ర భల్లనారాచక్షుర ప్రముఖంబులు ననల 
మయంబులు నగు ననేక దేదీప్యమాన మార్గణమూర్తులు గైకొని కౌంతేయ సైన్య సంతానం బంతయు 
నొకపాయగా( గవిసినం గని తెంపుపెంపునం దత్సైనిక నికరంబులు వివిధ విశిఖంబుల( బరపుచు, 
నయ్యయి ముఖంబుల మగిడించుచు, బలువునం గడంగినం బొంగుచు నింగిని నేలను నడుమను 
నాభీలజ్వాలాచ్చటా జటిలంబుగాంబైపయి నడరి యమ్మహాస్త్ర్రంబు చతురంగంబులం ద్రుంగించుచు నెదు 
రెంతెంత పెనంగె నంతంతియ పేర్చి యేర్లుచుం బఅవం దొడంగిన, నమ్మొనలు పటివం దొడంగె; నప్పుడు 
నరుం డూరకునికి సూచి నారాయణుండు నతండును వినుచుండ ధర్మసూనుండు సాత్యకి ధృష్టద్యుమ్నుల 
నాలోకించి యి ట్లనియె. 379 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భీకర (ప్రాదుర్భావంబు+అయిన= భయంకరంగా ఆవిర్భవించిన; ఆ+దివ్యసాధనంబు= 
ఆ దివ్యమైన నారాయణాస్త్రం; మండల+అర్హచంద్ర భల్ల నారాచ క్షుర ప్రముఖంబులును= మండలా(గం అనగా ఖడ్గం మరియు 
అర్దచం[ద్రం, భల్లం, నారాచం, క్షురము అనునవి బాణాలలోని విశేషాలు; అవి మొదలైనట్టి; అనలమయంబులును+అగు= 
అగ్నిమయాలు అనగా అగ్నిజ్వాలలను కుమ్మరించుచున్న; అనేక దేదీప్యమాన మార్గణ మూర్తులు= పలు విధాలైనట్టి, మిక్కిలి 
ప్రకాశిస్తూ ఉన్న బాణాల స్వరూపాలను; కైకొని= (గ్రహించి; కౌంతేయ సైన్యసంతానంబు+అంతయున్‌= పాండవుల సైన్యాన్నంతా 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 717 
ఒక్కపాయగన్‌= ఒకే వరుసగా; కవిసినన్‌= ఎదుర్కొనగా; కని= చూచి; తెంపు పెంపునన్‌= సాహసాధిక్యంతో - మిక్కిలి తెగింపుతో; 
తద్‌+సైనిక నికరంబులు= ఆ పాండవుల సైనికుల సమూహాలు; వివిధ విశిఖంబులన్‌= అనేక విధాలైన బాణాలను; పరపుచున్‌= 
ప్రయోగిస్తూ; ఆ+ఆ+ముఖంబులన్‌= ఆయా ఉపాయాలతో; మగిడించుచున్‌= మరలిస్తూ; బలువునన్‌= బలంగా; కడంగినన్‌= 
ఎదుర్కొంటూ ఉండగా; పొంగుచున్‌= వృద్ది పొందుతూ; ఆ+మహాస్త్రంబు= ఆ నారాయణాస్త్రం; నింగిని= ఆకాశంపై; నేలను= 
భూమిపై; నడుమనున్‌= నడిమి (ప్రదేశంలో; ఆభీల జ్వాలాచ్చటా జటిలంబుగాన్‌= భయంకరములైన జ్వాలల సెగలతో దట్టమయ్యే 
విధంగా; పైపయిన్‌= పైపైకి; అడరి= వ్యాపించి; చతురంగబలంబులన్‌= చతురంగ సైన్యాలను; (త్రుంగించుచున్‌= నశింపజేస్తూ; 
ఎదురు= (తనకు) అభిముఖంగా; ఎంత+ఎంత= ఏ మేరకు; పెనంగెన్‌= యుద్దం చేసిందో; అంత+అంతియ= అంతంతమా(త్రమే; 
సేర్చి= విజృంభించి; ఏర్చుచున్‌= దహిస్తూ; పజణపన్‌+తొడంగినన్‌= పరుగెత్తుతూ ఉండగా; ఆ+మొనలు= ఆ సైన్యాలు; 
పజపన్‌+తొడంగెన్‌= పరుగు తీశాయి; అప్పుడు= ఆ సమయంలో; నరుండు= అర్జునుడు; ఊరక+ఉనికి= ఊరకే ఉండటం 
(ఏ విధమైన (ప్రతీకారచర్య లేక చూస్తూ ఉండిపోవటం); నారాయణుండును= కృష్ణుడూ; అతండును= ఆ అర్జునుడూ; 
వినుచున్‌+ఉండన్‌= వింటూ ఉండగా; ధర్మసూనుండు= ధర్మరాజు; సాత్యకి ధృష్టద్యుమ్నులన్‌= సాత్యకిని, ధృష్టద్యుమ్నుడిని; 
ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అతి భయంకరంగా ఆవిర్భవించిన ఆ నారాయణాస్త్రం - ప్రముఖాలు, అన్నిమయాలు 
అయిన అర్హచంద్రాలు, భల్లాలు, నారాచాలు, క్షురాలు అనే దేదీప్యమానమైన బాణరూపాలు దాల్చి ఆ పాండవుల 
సైన్యాన్నంతా ఒక్క పెట్టుగా చుట్టుముట్టాయి. ఇక చేసేది లేక పాండవుల సైనికులు తెగించి, ఎన్నో బాణాలు 
కురిపించి, ఆ దివ్యాస్త్రం నుండి వెలువడిన బాణాలను మరలించారు. ఇంకా వివిధోపాయాలతో గట్టిగా పోరాడుతూ 
ఉండగా, ఆ దివ్యాస్త్రం పొంగిపోతూ భయంకరమైన అగ్నిజ్వాలలను భూమి, ఆకాశం, భూమ్యాకాశాల నడిమి 
ప్రదేశం, అంతటా ఆవరింపజేసి, ఆ చతురంగబలాలను నశింపజేసింది. ఆ పాండవుల సైన్యం ఎంతెంతగ ఆ 
దివ్యాస్త్రంపై విజృంభించిందో అంతంతగ విజృంభించి సైన్యాన్ని దహిస్తూ పరుగెత్తి వస్తూఉంటే, ఆ సేనలు పరుగెత్త 
సాగాయి. అప్పుడు అర్జునుడు ఊరకుండటం చూచి, అతడు, శ్రీకృష్ణుడు వినేటట్టుగా ధర్మరాజు సాత్యకిని, 
ధృష్టద్యుమ్నుని చూచి ఇట్లా అన్నాడు. 


సీ, “ఆ సభం బాంచాలి గాసి సేయంగ నుపే । క్షకుం డయి చూచె; బెక్కండ్రం గూర్చి 
కొని బాలు నభిమన్యు( గూల్టె; నించుక వడి | యాంగిన నర్జును( దగ్ని( జొచ్చు 
నను వగ మనల నాతనికిం దోడ్పడ6 బోవ । నీ కాగె నమ్మెయి; నిట్టి ధర్మ 
పరు డైన కలశసంభవుతోడ సరివచ్చు | టుచితంబె? యీవచ్లు నుజ్జ్వలాగ్ని 
తె. వలని కరిగెద; మీరు మీ వాహినులును । బాటి పొం డెక్కడేని; నప్పార్గుకోర్కి 
యంత సఫలత బొందెడు; నచ్యుతుండు । నెట్లు దనకు రుచించె దా నట్లు సేయు 380 


ప్రతిపదార్థం: (ఆ ద్రోణు డెట్టి ధర్మాత్ముడంటే) ఆ సభన్‌= ఆ కురుసభలో; పాంచాలిన్‌= ద్రౌపదిని; గాసి+చేయంగన్‌= 
బాధపెట్టుతూ ఉండగా; ఉపేక్షకుండు+అయి= ఉపేక్షించినవాడయి అనగా పట్టించుకొనకుండా ఉండి; చూచెన్‌= చూచాడు - 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 

అధర్మంగా పాంచాల రాజపుత్రిని అవమానపరుస్తూ ఉంటే కౌరవులను ఒక్కమాట అయినా అనక ఊరకే చూస్తూ ఉన్నాడు 
ఈ (ద్రోణాచార్యుడు; పెక్కండ్రన్‌= పలువురు వీరులను; కూర్చికొని= వెంట తీసికొని; బాలున్‌+అభిమన్యున్‌= చిన్నవాడయిన 
అభిమన్యుడిని; కూల్చెన్‌= సంహరించాడు (మరియు); ఇంచుకవడి= కొద్దిసేపు; ఆంగినన్‌= ఆగిపోతే - కొంచెంసేపు ఆలస్యంగా 
వెళ్ళినట్టయితే; అర్జును(డు= అర్జునుడు; అగ్నిన్‌= అగ్నిలో; చొచ్చున్‌= ప్రవేశిస్తాడు; అను= అనే; వగన్‌= చింతతో (ఉన్నటువంటి); 
మనలన్‌= మనలను; ఆతనికిన్‌= ఆ అర్జునుడికి; తోడ్పడన్‌= సహాయం చేయటానికి; పోవనీక= పోనివ్వకుండా; ఆ+మెయిన్‌= 
ఆ విధంగా; ఆగాన్‌= ఆపాడు; ఇట్టి ధర్మపరు(డు+ఐన= ఇంతటి ధర్మాసక్తుడైన (కాకువు) అనగా ద్రోణులవారు కౌరవుల 
సభలో (ద్రౌపదిని అవమానపరుస్తూ ఉంటే పల్లెత్తుమాట అయినా అనకపోవటం ధర్మమేనా? ఒక చిన్న వయసువాడిని, అసహాయుడిని 
- అభిమన్యుడిని పదుగురు వీరులను కలుపుకొని సంహరించటం ధర్మమేనా? అంతేగాక సూర్యాస్తమయం లోపల జయటద్రథుడిని 
వధిస్తాను లేకుంటే అగ్నిప్రవేశం చేస్తానని కదా అర్జునుడి ప్రతిజ్ఞ - అప్పుడు మనం ఎట్టాగైనా, అర్జునుడు అగ్నిప్రవేశం చేయకుండా 
కాపాడుకొనవలెనుఅని అతడికి సహాయంగా వెళుతుంటే వెళ్ళనీయక సేనాముఖంలో ఆపింది ఎవరు? ఈ ద్రోణులవారు కాదా? 
ఇదేనా ద్రోణులవారి ధర్మనిస్ట? ఇదేనా పాండవ పక్షపాతం? అని భావం; కలశసంభవుతోడన్‌= ఆ ద్రోణులవారితో; సరివచ్చుట= 
సాటివచ్చుట; ఉచితంబు+ఎ?= తగుతుందా?; ఈ వచ్చు+ఉజ్ఞ్యల+అగ్ని వలనికిన్‌= ఈ అస్త్రంనుండి వచ్చే మండుతున్న అగ్ని 
దగ్గరికి; అరిగెదన్‌= వెళ్ళుతాను; మీరు= ఓ సాత్యకి ధృష్టద్యుమ్నులారా! మీరు; మీ వాహినులును= మీ సైన్యాలు; ఎక్కడేని= 
ఎక్కడికైనా; పాటిపొండు= పారిపొండి (దీనితో); ఆ+పార్టుకోర్కి+అంతన్‌= ఆ అర్జునుడి కోరిక పూర్తిగా; సఫలతన్‌= సాఫల్యాన్ని; 
పొందెడున్‌= పొందుతుంది; అచ్యుతుండును= కృష్ణుడు కూడా; ఎట్టు= ఏ విధంగా; తనకున్‌= (అతడికి); రుచించెన్‌= 
ఇష్టమవుతుందో; తాను= అతడు; అట్టు= ఆ విధంగా; చేయున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: ఆ (ద్రోణులవారు ఎంతటి ధర్మాత్ముడంటే కౌరవులు ఆ సభలో (ద్రౌపదిని అవమానపరుస్తూ ఉంటే 
ఉపేక్ష చేశాడే కాని ఎంతమా(త్రం పట్టించుకొనలేదు. పలువురు వీరులను కూడగట్టుకొని చిన్నవాడైన అభిమన్యుడిని 
సంహరింపజేశాడు. ఇంక కొంచెంసేపు ఆగితే అర్జునుడు ఎక్కడ ప్రతిజ్ఞాభంగం అయి అగ్నిప్రవేశం చేస్తాడో అనే 
దుఃఖంతో అతడికి సహాయానికి వెళ్ళుతూ ఉంటే మనలను ఆ విధంగా అడ్డుకొన్నాడు. ఈయన ధర్మనిష్ట అట్టిది. 
ఆ ధర్మనిష్ట మనకు అక్కరలేదు. మనం అట్టి ధర్మాత్ముడితో సాటి రావటం చెల్లుతుందా? అది సరే - నేనిప్పుడు 
ఆ అస్త్రాన్ని జ్వాలలవైపు వెళ్ళుతున్నాను. ఓ సాత్యకీ! ఓ ధృష్టద్యుమ్నా! ఇక మీరు మీ మీ సైన్యాలతో పారిపొండి. 
ఆ అర్జునుడి కోరిక సఫలమౌతుంది! ఆ కృష్ణుడు ఏం చేస్తాడో ఇక అతడి ఇష్టం. 


వ. అనిన విని జనార్దనుండు సత్వరుండై పెద్ద యెలుంగున నెల్లవారును విన 'సైనికులారా! సామజ హయ 
రథంబులు డిగ్గి యాయుధంబులు వెట్టి నిలువుండు; భూమిగతులగు నిరాయుధుల నిమ్మహాస్త్రం బేమియుం 
జేయ; దది యెట్లనిన నిట్లగుట దీనికి. బ్రతివిధానంబుగా దీని నొసంగిన మహాత్ముండు విధియించె' 
ననుటయు సకల జనంబులు నమ్మాట కియ్యకొని యట్లు సేయం జూచిన సమయంబున సమీరనందనుండు. 

381 


ప్రతిపదార్థం: అనినన్‌= (అని ధర్మరాజు) అనగా; విని; జనార్దనుండు= కృష్ణుడు; సత్వరుండు+ఐ= తొందరతో కూడినవాడై; 
పెద్ద+ఎలుంగునన్‌= బిగ్గరగా; ఎల్లవారును= అందరుకూడా; వినన్‌= వినే విధంగా; సైనికులారా!= ఓ సైనిక వీరులారా!; సామజ 
హయ రథంబులు= మీమీ వాహనాలయిన ఏనుగులు, గుర్రాలు, రథాలు; డిగ్గి= దిగ; ఆయుధంబులు= మీమీ ఆయుధాలను; 
పెట్టి= (క్రిందపెట్టి; నిలువుండు= ఊరకే ఉండండి; భూమిగతులు+అగు+నిరాయుధులన్‌= ఏ ఆయుధం లేక భూమిపై (ఊరకే) 
ఉన్నవారిని; ఈ+మహాస్త్రంబు= ఈ గొప్ప దివ్యాస్త్రం; ఏమియున్‌= ఏమీ; చేయదు= చేయదు; అది+ఎట్టు+అనినన్‌= అదెట్టా 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 719 
అంటే; దీనిన్‌= ఈ దివ్యాస్తాన్ని; ఒసంగిన= ఇచ్చినటువంటి; మహాత్ముండు= మహానుభావుడు; దీనికిన్‌= ఈ అస్రానికి; 
ప్రతివిధానంబుగాన్‌= ప్రతిక్రియగా - అనగా ఈ అస్త్రానికి ఉపసంహారం చేయటానికి వేరే అస్త్రమనేది లేదు, ఆ అస్త్రాన్ని శరణైనా 
వేడాలి లేదా పారిపోవాలి ఇదే ఆ అస్రానికి (ప్రతిక్రియ; ఇట్టు+అగుట= ఇట్లు జరగటం అనే దానిని; విధియించెన్‌= ఏర్పరచాడు; 
అనుటయున్‌= అని అనగానే, సకల జనంబులు= సైనిక జనులందరు; ఆ+మాటకున్‌= ఆ కృష్ణుడు పలికిన పలుకునకు; 
ఇయ్యకొని= ఒప్పుకొని; అట్టు= ఆ విధంగానే, అనగా ఆయుధాలు విడిచి ఊరకే ఉండటం; చేయన్‌+చూచిన సమయంబునన్‌= 
చేయటానికి పూనుకొనే సమయాన; సమీరనందనుండు= వాయునందనుడు భీముడు. 


తాత్పర్యం: అట్లా ధర్మరాజు అనగా విని, కృష్ణుడు వెంటనే బిగ్గరగా సైనికులందరితో ఇట్లా అన్నాడు: 'ఓ సైనికులారా! 
మీరందరు తొందరగా మీమీ వాహనాలైన గజాశ్య రథాల నుండి దిగి, మి ఆయుధాలను క్రిందపెట్టి ఊరకే 
నేలపై నిలవండి. ఆ దివ్యాస్తం నేలమోద ఉన్నవారిని, ఆయుధాలు ధరించని వారిని ఏమీ చేయదు. ఎందుకంటే 
- ఈ అస్త్రాన్ని అనుగ్రహించిన మహానుభావుడు ఈ అగ్రానికి విరుగుడుగా దీనిని చెప్పాడు. అని శ్రీకృష్ణుడు 
చెప్పిన మాటకు సైనికులందరు ఒప్పుకొని, అట్టాగే చేయటానికి పూనుకొనే సమయంలో భీముడు (అడ్డువచ్చి 
ఇట్లా అన్నాడు). 
చ. ' డిగకు(డు వాహనంబులు గడింది మగంటిమి గోలుపోవ మీ 

రు గడంక దక్కి పెట్టకుండు రూపటి నాయధముల్‌ మహాస్త్ర శ 

క్తి గెలుతు గోత్రభిత్కులిశ తీవ్రశరంబుల వైభవంబు భూ 

రి గద విహార భంగియు నరిప్రకరంబులు పిచ్చలింపంగన్‌.' 382 


ప్రతిపదార్థం: (ఓ సైనిక వీరులారా!) వాహనంబులు= మీమీ వాహనాలను; డిగకు(డు= దిగకండి (మరియు); మీరు; కడింది 
మగంటిమి= అధికమైన పౌరుషాన్ని; కోలుపోవన్‌= పోగొట్టుకొనే విధంగా; కడంక= యుద్దప్రయత్నం; తక్కి= మాని; రూపజన్‌= 
ఉన్నరూపు నశించే విధంగా, అనగా వీర ధర్మం మంటగలియగా; ఆయుధముల్‌= మీమీ ఆయుధాలను; పెట్టకు(డు= కింద 
పెట్టకండి; గోత్రభిత్‌ వైభవంబు= ఇంద్రుడియొక్కవైభవము; కులిశ= వజ్రాయుధంవలె; తీవ్ర= వాడిఅయిన; శరంబుల= 
బాణాలయొక్క; వైభవంబు= సామర్ధ్యాన్ని (మరియు); భూరిగద విహార భంగియున్‌= నా బలిష్టమైన గద (యొక్క) విహార 
విధానాన్ని అనగా విహరించే పద్దతిని (షష్టీ తత్సురుషం సాధ్యసమాసం); అరిప్రకరంబులు= శత్రువుల సమూహాలు కూడా; 
పిచ్చలింపంగన్‌= ప్రశంసించే విధంగా; మహాస్త్రశక్తిన్‌= ఆ దివ్యాస్త్ర సామర్థ్యాన్ని; గెలుతున్‌= జయిస్తాను. 

తాత్పర్యం: 'ఓ సైనికవీరులారా! మీరు మో పౌరుషాధిక్యాన్ని కోల్పోయేటట్టుగా మీమీ వాహనాలను దిగకండి; 
మోరు యుద్దం మాని ఆయుధాలు క్రింద పెట్టకండి; ఇంద్రుడి వజ్రాయుధం వంటి నా వాడిబాణాల వైభవాన్ని, 
నా బలిష్టమైన గదా విహార విధాన్ని శత్రు సమూహాలు ప్రశంసించేటట్టుగ ఆ దివ్యాస్త్ర సామర్థ్యాన్ని అణచివేస్తాను. 
వ. అని బరవసంబు సేసి, శంఖం బొత్తి, మల్లచలిచి, సింహనాదంబు సెలంగ నశ్వత్థామకు మార్కొనుటయు; 

నవ్వీరుం డదల్పుతో నన్నారాయణాస్ర్త్రంబు నిగుడం జేసిన. 383 

ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; బరవసంబు+చేసి= ధైర్యంచేసి, సాహసించి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తి= పూరించి; మల్లచటిచి= 
భుజాస్సాలనం చేసి; సింహనాదంబు+చెలంగన్‌= సింహనాదం చెలరేగగా; అశ్వత్భామకున్‌= ఆ దివ్యాస్రాన్ని ప్రయోగించిన 


అశృత్తామను; మార్కొనుటయున్‌= ఎదిరించగానే; ఆ+వీరుండు= ఆ వీరుడు అశ్వత్థామ; అదల్పుతోన్‌= అదలించటంతో 
(అదలించి); ఆ+నారాయణ+అస్త్రంబు= ఆ నారాయణాస్తాన్ని; నిగుడన్‌+చేసినన్‌= ఆ భీముడిపై ప్రసరింపజేయగా. 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని సాహసించి శంఖాన్ని పూరించి, భుజం చరచి, సింహనాదంచేసి అశ్వత్థామను ఎదుర్కోగా, అప్పుడు 
అశ్వత్థామ తన దివ్యాస్రాన్ని భీముడివైపు మళ్ళించాడు. 
క. అనలశిఖాసద్భశము లగు । ననేక బాణములు భీమునరదము వొదువం 
గని యమ్మొన యోధులు వా । హనములు డిగ్గి వెట్టి రాయుధము లిలన్‌. 384 


ప్రతిపదార్థం: అనల శిఖా సదృశములు+అగు= అగ్ని జ్యాలలతో సమానములైన; అనేక బాణములు= వివిధ బాణాలు; 
భీము+అరదము= భీముడి రథాన్ని; పొదువన్‌= చుట్టుముట్టగా; కని= చూచి; ఆ+మొన యోధులు= ఆ పాండవ సైన్యంలోని 
వీరులు; వెసన్‌= వేగంగా(తొందరగా); వాహనములు= తమ తమ వాహనాలు - గజాశ్చ రథాదులను; డిగ్గి= దిగి; ఇలన్‌= భూమిపై; 
ఆయుధములు= ఆయుధాలను; పెట్టిరి= పెట్టారు. 

తాత్పర్యం: అగ్నిజ్యాలలవలె మండుతున్న అనేక బాణాలు భీముడి రథాన్ని చుట్టుముట్టగా అది చూచి, తొందరగా 
సైనిక వీరులందరు తమ తమ వాహనాలు దిగి ఆయుధాలను కింద పడవేశారు. 


విశేషం: అలం: ఉపమ. “అనలశిఖా సదృశములు” అనేచోట ఉపమాలంకారం. ఆ వచ్చేవి బాణాలుగా కాక మండుచున్న అగ్నిజ్వాలలై 
కాల్చి వేస్తాయని ధ్వని. 
ఇ ఆగి ca ఆలి 
వ. పదాతి దళంబులుం గైదువులు వెట్టి; రప్పు డద్దివ్యసాధనం బెవ్వరికి బాధకంబు గాక యా భీమసేను దెసకు 
మొగం బగుటయు. 385 
ప్రతిపదార్థం: పదాతి దళంబులున్‌= కాలినడకన యుద్దం చేసే సైనికులు కూడ; కైదువులు= ఆయుధాలను; పెట్టిరి= (క్రింద 
పెట్టారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+దివ్యసాధనంబు= ఆదివ్యాస్త్రం; ఎవ్వరికిన్‌= ఎవ్వరికి కూడ; బాధకంబు= బాధ కలిగించేది; 


కాక= కాకుండా (ఉండి); ఆ భీమసేను దెసకున్‌= ఆ భీముడివైపునకు; మొగంబు+అగుటయున్‌= అభిముఖం కావటాన్ని - 
భీముడి వైపు తిరిగి వెళ్ళటాన్ని. 


తాత్పర్యం: కాలినడకన యుద్దం చేసే సైనికులందరు కూడా ఆయుధాలను (క్రింద పెట్టారు. ఆ సమయాన 
ఇక ఆ దివ్యాస్త్రం ఎవ్వరిని బాధించక భీముడివైపు వెళ్ళుతూ ఉండగా. 


క. నరుండు గని సత్వరంబుగ । వరుణాస్త్రం బేయుటయును వావిరి నది త 
త్పరుషత మానెడునట్లుగ( । బర6గిన గురుసుతుండు పెద్ద ప్రబలం జేసెన్‌. 386 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; కని= చూచి; సత్వరంబుగన్‌= వెంటనే; వరుణాస్త్రంబు= వర్గాన్ని కురిపించే స్వభావంగల 
వరుణ దేవతాకమైన అస్త్రాన్ని - వారుణాసస్రాన్ని (పర్దన్యాస్త్రం అనికూడ దీనినే అంటారు); ఏయుటయును= ప్రయోగించగానే; 
అది= ఆ దివ్యాస్త్రం; వావిరిన్‌= (క్రమంగా; తత్పరుషతన్‌= ఆ నారాయణాస్త్రం వలన కలిగిన అగ్నిజ్వాలల కారిన్యాన్ని; 
మానెడునట్టుగన్‌= తగ్గిపోయే విధంగా; పరంగినన్‌= (ప్రవర్తించగా; (అప్పుడు) గురుసుతుండు= [ద్రోణపుత్రుడు - అశృత్తామ; 
పెద్దప్రబలన్‌= (తన దివ్యాస్రాన్ని) మిక్కిలి ప్రబలిపోయేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు చూచి, వెంటనే వారుణాస్తాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ప్రయోగించగానే ఆ 
నారాయణాస్త్రం వలన కలిగిన మంటలు కొద్ది కొద్దిగా తగ్గ నారంభించాయి. దానిని కనిపెట్టాడు అశ్వత్భామ 
- వెంటనే ఆ నారాయణాస్త్ర బలాన్ని మరింత ఎక్కువ శక్తిమంతంగా చేశాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 721 
నారాయణా స్త్ర పీడితుం డగు భీము గృష్ణార్ణునులు రథంబు డిగ్గం జేయుట (సం. 7-171-12) 


వ. ఇవ్విధంబున నశ్వత్థామ యమ్మహాస్త్రంబు దీపింపం జేసిన నది పేర్చి కార్చిచ్చు వొదువు చందంబున 
సమీరనందనుం జుట్టుముట్టె; నట్లు సమర విముఖులై యేమియుం గాకున్న ధర్మనందనాదులను బలిమి 
వదలని చలంబున ననలంబు చేతం బొదువంబడిన వృకోదరునిం గని కృష్ణార్ణునులు దేరు డిగ్గి రిత్తచేతులం 
బాటి వారుణాస్త్రంబు కతంబునం బెద్ద గాలక యున్న యాభీముని రథంబు డిగ్గం ద్రోవ, డిగక బిగిసిన 
నచ్యుతుం డతని కిట్లనియె. 387 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; అశ్యత్తామ= (ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ; ఆ+మహాస్త్రంబు= ఆ 
దివ్యాస్రాన్ని; దీపింపన్‌= ఉద్దీప్తి కలిగేటట్టు; చేసినన్‌= చేయగా; అది= ఆ నారాయణాస్త్రం; పేర్చి= పెరిగిపోయి; కార్చిచ్చు= 
దావాగ్ని; పొదువు చందంబునన్‌= క్రమ్మే విధంగా; సమీరనందనున్‌= భీముడిని (సమీరమనగా వాయువు - వాయుదేవుడి 
కుమారుడు కాన సమీరనందనుడు భీముడు); చుట్టుముట్టెన్‌= చుట్టూ ఆవరించింది; అట్టు= ఆ విధంగా; సమర విముఖులు+ఐ= 
యుద్దానికి పెడమొగం పెట్టినవారై - యుద్దం చేయక ఊరకే ఉన్నవారై (ఉండుటచేత); ఏమియున్‌= ఏమీ కూడ; కాక+ఉన్న= 
కాకుండా ఉన్నటువంటి; ధర్మనందనాదులను= ధర్మరాజు 'మొదలైనవారిని; కని= చూచి అని అన్వయం - మరియు; బలిమి= 
పరా(క్రమాన్ని; వదలని చలంబునన్‌= విడువని పట్టుదలవలన; అనలంబు చేతన్‌= అగ్నిచేత పొదువబడిన; వృకోదరునిన్‌= 
ఆవరింపబడినటువంటి భీముడిని; కని= చూచి (యుద్దం మానివేసి ఊరకే ఉన్న ధర్మరాజాదులను ఈ నారాయణాస్త్రం ఏమీ 
చేయలేదు. యుద్దం చేయటానికి మొండిపట్టుపడుతున్న ఈ భీముడిని ఆవరించింది కదా అనే విషయాన్ని గమనించి; 
కృష్ణ-అర్జునులు= కృష్ణుడు, అర్జునుడు; తేరు= రథాన్ని; డిగ్గి= దిగి; రిత్తచేతులన్‌= వట్టి చేతులతో అనగా ఆయుధాలు లేని 
చేతులతో; పాటి= పరుగెత్తి; వారుణ+అస్త్రంబు కతంబునన్‌= అర్జునుడు ప్రయోగించిన ఆ పర్జన్యాస్త్రం కారణాన; పెద్ద= ఎక్కువగా; 
కాలక+ఉన్న+ఆ భీమునిన్‌= కాలకుండా ఉన్నట్టి ఆ భీమసేనుడిని; రథంబు= రథంనుండి; డిగ్గన్‌= దిగిపోయే విధంగా; త్రోవన్‌= 
త్రోసివేయగా; డిగక= దిగిపోక; బిగిసినన్‌= పట్టుపట్టి ఉండగా; అతనికిన్‌= ఆ భీముడితో; అచ్యుతుండు= కృష్ణుడు; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా అశృత్థామ ఆ దివ్యాస్త్రాన్ని మరీ ఉదృతం చేసిన వెంటనే అది విజృంభించి దావాగ్నివలె 
భీముడి చుట్టూ వ్యాపించింది. యుద్దం మాని తమకు ఏమో కాక నిలిచి ఉన్న ధర్మరాజాదులను, ఎంత చెప్పినా 
పట్టుదలతో యుద్దం మానక ఆ దివ్యాస్త్ర జ్వాలలచే చుట్టబడియున్న భీమసేనుని కృష్ణార్జునులు గమనించి, 
రథం దిగి, చేతిలోని ఆయుధాలు పడవేసి, వట్టిచేతులతోనే పరుగెత్తి వారుణా'స్త్ర కారణంగా అంతవరకు ఎక్కువ 
కాలకుండా ఉన్న భీమసేనుని రథంపై నుండి (క్రిందపడేటట్లు త్రోయగా, భీముడు పట్టువదలక రథాన్ని దిగకపోగా, 
కృష్ణుడు భీముడితో ఇట్టా అన్నాడు: 
తే. “ఇమ్మహాస్త్రంబు6 గడిమి మై గ్రమ్మటింప । నెవ్వరికి రామి( జేసి కా కేము శక్య 

మైన నూరక యుండుదు మయ్య? వలవ । దుడుగు నాబుద్ధి విని డిగ నుజుకు తేరు.' 388 
ప్రతిపదార్థం: ఈ+మహాస్త్రంబున్‌= ఈ దివ్యాస్తాన్ని; కడిమిమైన్‌= పరా(క్రమంతో; ఎవ్వరికిన్‌= ఎవరికి కూడా; (క్రమ్మణింపన్‌= 
మరలించటానికి - అనగా ఉపశమింపజేయటానికి; రామిన్‌+చేసి= సాధ్యం కాకపోవటం వలన (చేసి హేత్వర్థకం); కాక= తప్ప; 
ఏము= మేము; శక్యమైనన్‌= మరలింప సాధ్యమే అయితే; ఊరక= వట్టిగా అనగా ఏ ప్రయత్నం లేక; ఉండుదుము+అయ్య?= 
ఉంటామా నాయనా?; వలవదు= వద్దు; ఉడుగు= మానివేయి; నా బుద్దిన్‌= నా బోధను - నేను చెప్పినమాటను; విని= పెడచెవిని 
పెట్టక విని; తేరు= రథాన్ని; డిగన్‌= దిగిపోయే విధంగా; ఉణుకు= పరుగెత్తుము. 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: 'ఓ భీమసేనా! ఈ దివ్యాస్రాన్ని ఉపసంహరింపజేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు కాబట్టి మే మిట్లా 
ఊరకే ఉన్నాము. ఒకవేళ సాధ్యమే అయితే ఇట్లా చేస్తూ ఊరకుంటామా నాయనా! ఇక్కడికి చాలు, ఇక వద్దు. 
యుద్దం చేయటం మానివేయుము. నే చెప్పే మాట వినుము. రథం నుండి త్వరగా దిగనురుకుము”. 


వ. అనుచు నతని నిరాయుధుం జేసి యర్జునుండు తోడ్పడ నరదంబు డిగ్గం ద్రోచె; నిత్తెజింగున6 బాండవ 
సైన్యంబంతయు దైన్యంబు నొందుటయు, నారాయణాస్త్రంబు ప్రశాంతిం బొందె. దదనంతరంబ. 389 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని కృష్ణుడు అంటూనే; అతనిన్‌= ఆ భీముడిని; నిరాయుధున్‌= ఏ ఆయుధాలు (చేతుల్లో) 
లేనివాడినిగా; చేసి; అర్జునుండు; తోడ్పడన్‌= తోడుకాగా; అరదంబు= రథంనుండి; డిగ్గన్‌= దిగిపోయే విధంగా; త్రోచెన్‌= 
త్రోసివేశాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పాండవ సైన్యంబు+అంతయున్‌= పాండవుల సైన్యం అంతా కూడా; దైన్యంబున్‌= 
దీనదశను- అభిమానాన్ని చంపుకొనే స్థితిని; ఒందుటయున్‌= పొందగానే; నారాయణ+అస్త్రంబు= ఆ నారాయణాస్త్రం; ప్రశాంతిన్‌= 
శాంతిని; పొందెన్‌= పొందింది - శాంతించింది; తదనంతరంబు+అ= అటు తరువాత. 


తాత్సర్యం: అని అంటూ కృష్ణుడు, భీముడి చేతిలోని ఆయుధాలను లాగివేసి, అర్జునుడూ, తానూ ఇద్దరూ కలిసి 
ఆ భీముడిని రథం నుండి (క్రిందికి తోశారు. ఈ విధంగా పాండవసైన్యం దీనత్యాన్ని పొందగానే నారాయణాస్త్ర 
ప్రశాంతతను పొందింది. ఆ తరువాత - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. హరి పనుప వారి బలములు । పురికొని వాహన వితానములు శస్తానో 
ద్దుర భంగి నొప్ప నడరెం । గురుసేనలమీ(ద( దూర్యఘోషము సెల6గన్‌. 390 


ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; పనుపన్‌= ఆదేశించగా; వారి బలములు= ఆ పాండవుల సైన్యాలు; పురికొని= ఉత్సాహాన్ని 
పొంది; వాహన వితానములు= గజాశ్వాది వాహనాల సమూహాలు; శస్త్ర+అ స్త్ర+ఉద్దుర భంగిన్‌= శస్తాస్తములతో నిండుగాఉన్న 
రీతితో; ఒప్పన్‌= ఒప్పుతూ ఉండగా మరియు; తూర్యఘోషము= వాద్యముల ధ్వని; చెలంగన్‌= ధ్వనిస్తూ ఉండగా; 
కురుసేనలమీ(దన్‌= కౌరవసైన్యాల పైకి; అడరెన్‌= విజృంభించింది. 


తాత్పర్యం: (ఆ దివ్యాస్త్రం శాంతించగానే) కృష్ణుడు సైన్యాలను సమాయత్తం కమ్మని ఆదేశించగా పాండవ సైన్యాలు 
వాహన సమూహాలతో శస్తాస్త్రాలతో వాద్యధ్వనులు చెలరేగగా కౌరవసైన్యాలపైకి విజృంభించాయి. 


వ. ఆ సంరంభంబు సూచి సుయోధనుం డశ్వత్థామతో 'నింకను నమ్మహాస్త్రంబు ప్రయోగింపు' మనుటయు, 
నతం డది పునఃప్రయోగంబున కర్టంబు గా; దట్లయినం బ్రయోగించిన వారిని వధియించు; నిట్లగుట 
గురునకు వరదాన కాలంబునం గేశవుం డానతిచ్చె; జావోటములు రెండును నొక్కరూపు కావున 
నమ్మహనీయాస్త్రంబు పగతుర నోడించి యంతటి తోడం దెగియెం; గృష్లుం డీ యుపాయంబున నప్పరమ 
సాధనంబు గడపి పుచ్చె; మన మేమి సేయుద? మనుచు నిట్టూర్పు నిగిడించె; ననవుడు నాంబికేయుండు 
సంజయున కి ట్లనియె. 391 


ప్రతిపదార్థం: ఆ సంరంభంబు= ఆ పాండవసేనల యుద్దాటోపాన్ని; చూచి= కనిపెట్టి; సుయోధనుండు; అశ్యత్థామతోన్‌= 
అశ్వత్భామతో (ఇంకా ఇట్లా అన్నాడు); ఇంకను= మళ్ళీకూడ; ఆ+మహా స్రంబు= ఆ దివ్యా స్రాన్ని; (ప్రయోగింపుము+అనుటయున్‌= 
ప్రయోగించుము అని అనగానే; అతండు= ఆ అశృత్త్థామ (ఇట్లా అన్నాడు); అది= ఆ దివ్యాస్త్రం; పునఃప్రయోగంబునకున్‌= 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 723 
మళ్ళీ ప్రయోగించటానికి; అర్హంబు= తగింది; కాదు; అట్టు+అయినన్‌= అట్టా అయినప్పటికి కూడా - ఆ నియమాన్ని కాదంటే; 
ప్రయోగించిన వారిని= ఆ ప్రయోగించిన వ్యక్తిని (వారిని అనే బహువచనం అనిర్దిష్ట పురుష వ్యావహారమునందు వచ్చినది - 
ప్రౌఢ- శబ్ద 57); వధియించున్‌= సంహరిస్తుంది; ఇట్టు+అగుటన్‌= ఇట్లా కావటంచేత; గురునకున్‌= మా తండ్రి ద్రోణాచార్యులకు; 
కేశవుండు= ఆ నారాయణ భగవానుడు; వరదానకాలంబునన్‌= వరం ఇచ్చే సమయంలోనే - ఈ దివ్యాస్తాన్ని ప్రదానం చేసినప్పుడే; 
ఆనతి+ఇచ్చెన్‌= సెలవిచ్చాడు; చావు+ఓటములు= మరణం, పరాజయం; రెండునున్‌= ఈ రెండు కూడా; ఒక్కరూపు+అ= 
ఒకే విధమైనవి; కావునన్‌= కాబట్టి; ఆ+మహనీయ+అస్త్రంబు= ఆ పూజనీయమైన నారాయణాస్త్రం; పగతురన్‌= శత్రువులను; 
ఓడించి= పరాజితులను చేసి (జయించి); అంతటి తోడన్‌= ఆ శృత్రుపరాజయం మా(త్రంతోనే; తెగియెన్‌= విభిన్నమయింది 
- ఆగిపోయిందని భావం; కృష్ణుండు; ఈ+ఉపాయంబునన్‌= ఈ ఆయుధత్యాగం అనే ఉపాయం చేత; ఆ+పరమసాధనంబు= 
ఆ శ్రేష్టమైన అస్త్రాన్ని; కడపి పుచ్చెన్‌= పంపించి వేశాడు; మనము= మనం; ఏమి; చేయుదము?= చేయగలం?; అనుచున్‌= 
అని అంటూ; నిట్టూర్సు= నిశ్చ్వాసాన్ని; నిగిడించెన్‌= వెలువరించాడు అనగా నిట్టూర్చాడు. (తన నారాయణాస్త్రం దుర్యోధనుడికి 
విజయం సాధించలేకపోయిందని తన దుఃఖాతిశయాన్ని వ్యక్తం చేశాడని భావం); అనవుడున్‌= అనగానే; ఆంబికేయుండు= 
ధృతరాష్టుండు; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అట్టా పాండవుల సైన్యాలు తమపైకి సమరోత్సాహంతో ఆడంబరంగా రావటం చూచి దుర్యోధనుడు, 
'అశృత్థామా! మళ్ళీ ఒకసారి ఆ దివ్యాస్రాన్ని ప్రయోగించు” మని అర్థించాడు. అందుకు అశృత్తామ 'దుర్యోధనా! 
అది మళ్ళీ ప్రయోగించటానికి వీలులేనిది. ఒకవేళ మళ్ళీ ప్రయోగించామంటే ప్రయోగించినవారినే ఆ దివ్యాస్త్రం 
వధిస్తుంది. ఈ విధంగా జరుగుతుంది అని - ఈ అస్త్రాన్ని ప్రదానం చేసే సమయంలోనే ఆ నారాయణ భగవానుడు 
మా తండ్రి ద్రోణులవారికి చెప్పాడు. ఓడిపోవటం అంటే మరణంతో సమానమే కదా! అందుకే ఆ దివ్యాస్త్రం 
శత్రువుల ఓటమితోనే విరమించింది. ఇదంతా జరగటానికి కారణం ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడికి, ఈ దివ్యాస్తానికి 
బలికాకుండా ఎట్టా తప్పించుకొనాలో తెలుసు. అందుకే తమ వారందరూ ఆయుధాలు క్రింద పెట్టే ఉపాయం 
పన్నాడు. దానితో ఈ దివ్యాస్త్రం వారిని దహించివేయక అదృశ్యమయింది. ఇంక మనం ఏమి చేయగలము? 
అని పెద్దగా నిట్టూర్సాడు- అని అనగా ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 

క “నారాయణాస్ర్త్ర మిమ్మెయి । వైరి చమూసంచయంబు వధియింపక పో 

రారాజును ద్రౌణియు దా । రే రూపున సంచరించి? రెజిందింపు తగన్‌. 392 


ప్రతిపదార్థం: (ఓ సంజయా!) నారాయణ+అస్త్రము= నారాయణాస్త్రం; ఈ+మెయిన్‌= ఈ విధంగా; వైరిచమూ సంచయంబు= 
శత్రువుల సైన్య సమూహాన్ని; వధియింపకపో= వధించకుండా ఉండుగాక (సరే అదిపోనీ); రారాజును= దుర్యోధనుడు; |ద్రౌణియున్‌= 
అశ్వత్థామ; తారు= తాము - ఆ ఇద్దరు తమలో తాము; ఏరూపునన్‌= ఏ విధంగా; సంచరించిరి?= నడుచుకొన్నారు?; తగన్‌= 
తగినట్టు; ఎటింగింపు= తెలియజెప్పుము. 


తాత్పర్యం: 'ఆ నారాయణాస్త్రం శత్రుసైన్యాలను వధించకుండానే పోయింది. సరే పోతే పోనీ. ఇక దుర్యోధనుడు, 
అశ్వత్థామ ఆపైన ఏం చేశారో చెప్పుము సంజయా! 


వ. అని యడిగిన నమ్మనుజపతికి సూతసూనుం డి ట్లనియె. 393 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; అడిగినన్‌= అడుగగా; ఆ+మనుజపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుతో; సూతసూనుండు= 
సంజయుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
(s¢] 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని అడుగగా ధృతరాష్టునకు సంజయుడు ఇట్టా చెప్ప నారంభించాడు. 
క. ఆ మనుజపతికి నశ్వ । తామ యటులు సెప్పుటయు, నతం 'దన్యాస్త్ర 

స్తోమంబున( బాండవసే । నామర్దన మాచరింపు” నావుడు గడిమిన్‌. 394 
ప్రతిపదార్థం: ఆ మనుజపతికిన్‌= ఆ రాజుతో అనగా ఆ దుర్యోధనుడితో; అశ్వత్థామ; అటులు= ఆ విధంగా; చెప్తుటయున్‌= 
చెప్పగానే; అతండు= ఆ దుర్యోధనుడు; అన్య+అ స్త్ర స్తోమంబునన్‌= ఇతరములైన దివ్యాస్త్రసమూహాలతో; పాండవ సైన్యాల వధను; 
ఆచరింపుము= చేయుము; నావుడు= అనగా; కడిమిన్‌= పౌరుషంతో. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశృత్తామ అట్లా అనగానే దుర్యోధనుడు, ఇతర దివ్యాస్త సమూహంతో 
పాండవసైన్యాన్ని మట్టుపెట్టుము” అని అనగానే మహా పౌరుషంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. ద్రౌణి గౌంతేయసేనపై బాణవితతి(। బర(గ జేయుచు నాచార్యమరణ మంత 

రంగ సంతాప మొనరింప నక్కజముగ( । దటిమి పాంచాలతనయుని. దాశె నధిప! 395 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; (ద్రౌణి= అశ్వత్తామ; కౌంతేయు సేనపైన్‌= పాండవుల సైన్యం మీద; 
బాణవితతిన్‌= బాణాల సమూహాన్ని; పరంగన్‌+చేయుచున్‌= వ్యాపింపజేస్తూ; ఆచార్యు మరణము= [ద్రోణాచార్యుడి మృతి; 
అంతరంగ సంతాపము= మానసిక సంక్షోభాన్ని; ఒనరింపన్‌= కలుగజేయగా; (కడిమిన్‌= పౌరుషంతో; |ద్రోణాచార్యుడి 
వధవృత్తాంతం మనసులో మెదలుతూ ఉంటే దుఃఖంతోపాటు పౌరుషం పెరిగిందని భావం); 'కడిమిన్‌' - వెనుకటి పద్యంలోనిదీ 
పదం ఇక్కడ అన్వయిస్తుంది); అక్కజముగన్‌= ఆశ్చర్యం కలిగే విధంగా; తటిమి= (పాండవ సైన్యాన్ని); పారద్రోలి; పాంచాల 
తనయునిన్‌= (ద్రుపదరాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడిని; తాశెన్‌= ఎదిరించాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశ్వత్తామ పాండవసేనపై బాణసమూహాన్ని విపరీతంగా వేస్తూ, మనస్సులో 
తండ్రి ద్రోణాచార్యుడి మరణం దుఃఖం కలిగిస్తూ ఉండగా, ఆశ్చర్యకరంగా పాండవ సైన్యాలను తరిమి వెంటనే 
ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. 
తే. తాంకి యిరువదే నమ్ము లుదగ్రనృత్తి । నతని తనువునం బటిపి రయంబు మెజియ 

మటియు నిరువదిమూ. డుగ్ర మార్గణముల । నిగుడ6 జేసిన నాతండు వెగడు పడక. 396 
ప్రతిపదార్థం: తాంకి= ఎదుర్కొని; ఇరువదేను+అమ్ములు= ఇరువది అయిదు బాణాలు; ఉద(గ్రవృత్తిన్‌= ఉద్దతమైన ప్రవృత్తితో- 
మిక్కిలి గర్వంతో; అతని తనువునన్‌= ఆ ధృష్టద్యుమ్నుడి శరీరాన; పజపి= వ్యాపింపజేసి; రయంబు= వేగం; మెజయన్‌= 
మెరిసిపోగా; మజీయున్‌= మళ్ళీ; ఇరువది మూ(డు+ఉ(గ్రమాగ్గణములు= ఇరువది మూడు భయంకర బాణాలు; నిగుడన్‌+చేసి నన్‌= 
నాటుకొనేటట్టు చేయగా; ఆతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; వెగడు పడక= తల్లడిల్లక. 
తాత్సర్యం: ఎదుర్కొనిన వెంటనే ఇరువది అయిదు బాణాలు అతడి శరీరంలో (క్రుచ్చుకొనేటట్లు కొట్టి, ఆగక, 
ఎంతో వేగంగా మళ్ళీ ఇరువది మూడు భయంకరములైన బాణాలు వేసి నొప్పించాడు. అట్లా అశ్వత్థామ బాణాలతో 
కొట్టినా కూడా తడబడక ఆ ధృష్టద్యుమ్నుడు. 
వ. నిశిత నారాచంబుల నొప్పించినం గోపించి. 397 
ప్రతిపదార్థం: నిశిత నారాచంబులన్‌= వాడి అయిన బాణాలతో; నొప్పించినన్‌= బాధ కలుగజేయగా; కోపించి= క్రోధం కలిగి. 
తాత్పర్యం: అశృత్తామను తీక్షణములైన బాణాలతో నొప్పించగా, అశ్వత్భామ (క్రోధావిష్టుడై. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 725 
మ. గురుపుత్రుండు గడంగి సూతు హరులం గోదండముం గేతువున్‌ 
ధరణిం గూల్చినం జూచి సాత్యకి మదౌద్ధత్యంబునం దా(కుడున్‌ 
శర మొక్కంటన మూర్ధ వుచ్చి వెస ధృష్టద్యుమ్ను ఫాలంబు ని 
ష్టుర నారాచహతంబు సేయుటయు వాండుం. దేరిపై సోలినన్‌. 398 


ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశ్యృత్ణామ; కడంగి= విజృంభించి; సూతున్‌= సారథిని; హరులన్‌= అశ్వాలను; కోదండమున్‌= 
ధనుస్సును; కేతువున్‌= ధ్వజాన్ని; ధరణిన్‌= భూమిపై; కూల్చినన్‌= కూల్చివేయగా; చూచి= కనిపెట్టి; సాత్యకి; మద+జొద్ధత్యంబునన్‌= 
మదముయొక్క ఆధిక్యంతో; తాంకుడున్‌= ఎదుర్కొంటూ ఉండగా; శరము+ఒక్కంటన= ఒకే ఒక బాణంతో; మూర్చ పుచ్చి= 
మూర్చ పొందించి - తెలివి తప్పునట్టు కొట్టి; వెసన్‌= వేగంగా; ధృష్టద్యుమ్ను ఫాలంబు= ధృష్టద్యుమ్నుడి నుదుటి భాగాన్ని; 
నిష్టుర నారాచహతంబు+చేయుటయున్‌= క్రూరములయిన బాణాలతో నిహతం చేయగానే అనగా కొట్టగానే; వాండున్‌= ఆ 
ధృష్టద్యుమ్నుడు కూడా; తేరిపైన్‌= రథంపై; సోలినన్‌= మూర్చపోగా. 


తాత్పర్యం: అశృత్థామ విజృంభించి, ధృష్టద్యుమ్నుడి సారథిని, గుర్రాలను, విల్లును, ధ్వజాన్ని భూమిపై కూల్చగా 
సాత్యకి చూచి, మదాతిరేకంతో ఎదిరించగా అశృత్తామ ఒకే ఒక బాణంతో సాత్యకిని మూర్చపడగొట్టాడు. వెంటనే 
ధృష్టద్యుమ్నుడి ఫాలభాగాన తీక్షణమైన బాణంతో కొట్టాడు. ఆ బాణాఘాతంతో ధృష్టద్యుమ్నుడుకూడ రథంమోద 
మూర్చిల్దాడు. అప్పుడు. 


వ. కనుంగొని రోషవిషాదంబులు మనంబునం బెనంగొన౦ గిరీటియు భీమసేనుండునుం గవిసినన్‌ బాసటయై 
శిశుపాలపాత్రుం డగు యువరాజును మాళవుండగు సుదర్శనుండును బౌరవుం డగు వృద్దక్షత్రుండును 
గూడుకొని యయ్యేవురు నయిదయిదు సాయకంబు లేయ నక్కుంభసంభవ సంభవుండు వానిం బంచవింశతి 
కాండంబుల ఖండించె; నిట్లు దొడంగి యందటికు నన్నిరూపులై యేపునం బోరుచుండి ప్రచండ 
భల్లత్రయంబున భుజంబులు శిరంబునుం దునిమి సుదర్శను. గృతాంత దర్శనంబున కనిచి, పొరవు 
తేరునుం దలయును నతికి విశిఖశిఖలం జేదికుమారు మ్రందించి, మదంబున సింహనాదంబు సేసి, శంఖం 
బొత్తినం జిత్తంబులు గలంగి పాంచాలురుం బాండవ బలంబులు జలం బెడలి పాణినం బోక నిలిచి 
భీమార్జును లమ్మొన మరలి; రప్పుడు పాకశాసనతనయుం డతని నిలునిలు మని యదల్లి 
సంరంభవిజృంభితుందై. 399 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; రోషవిషాదంబులు= కోపం, దుఃఖం ఈ రెండు; మనంబునన్‌= మనస్సులో; పెనంగొనన్‌= 
ఒండొంటితో కలియగా; కిరీటియున్‌= అర్జునుడును; భీమసేనుండును= భీముడును; కవిసినన్‌=(అశృత్తామను) ఎదుర్కొనగా; 
బాసట ఐ= సహాయమై; శిశుపాల పౌత్రుండు+అగు= శిశుపాలుడి మనుమ డైన; యువరాజును= యువరాజు; మాళవుండు+అగు= 
మాళవదేశీయుడైన; సుదర్శనుండును= సుదర్శనుడు; పౌరవుండు+అగు= పురువంశీయుడైన; వృద్దక్షత్రుండును= వృద్దక్షత్రుడు 
(వీరందరు); కూడుకొని= కలిసి; ఆ+ఏవురును= ఆ అయిదుగురు; అయిదు+అయిదు+సాయకంబులు= అయిదేసి బాణాలను; 
ఏయన్‌= వేయగా; ఆ+కుంభసంభవ సంభవుండు= ఆ ద్రోణపు(త్రుడు అశ్వత్థామ; వానిన్‌= ఆ బాణాలను; పంచవింశతికాండంబులన్‌= 
ఇరువది అయిదు బాణాలతో; ఖండించెన్‌= తునకలు చేశాడు; ఇట్టు= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; అందణకున్‌=వారందరికి; 
అన్ని రూపులు+ఐ= అన్ని విధాలై; ఏపునన్‌= ఆధిక్యంతో అనగా మిక్కుటంగా; పోరుచుండి= యుద్దం చేస్తూ ఉన్నవాడయి; 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


సుదర్శనున్‌= మాళవుడైన సుదర్శనుడిని; ప్రచండ భల్లత్రయంబునన్‌= భయంకరములైన భల్లములనే బాణాలతో; భుజంబులు= 
చేతులను; శిరంబును= తలను; తునిమి= తెగగొట్టి; కృతాంత దర్శనంబునకున్‌= యమధర్మరాజును చూడటానికి; అనిచి= 
పంపి (సంహరించి); పౌరవు తేరునున్‌= పురువంశీయుడైన వృద్దక్షత్రుని రథాన్ని; తలయును= శిరాన్ని; నజికి= ఖండించివేసి; 
విశిఖ= బాణములయొక్క; శిఖలన్‌= కొసలతో; చేది కుమారు= చేది దేశీయుడైన యువరాజును; (వ్రుందించి= సంహరించి; 
మదంబునన్‌= గర్వంతో; సింహనాదంబు= సింహనాదాన్ని; చేసి; శంఖంబు= శంఖాన్ని; ఒత్తినన్‌= పూరించగా - శంఖనాదం 
కూడా చేస్తూ ఉండగా; చిత్తంబులు= (పాండవ వీరుల) మనస్సులు; కలంగి= కలత చెంది; పాంచాలురున్‌= పాంచాల దేశీయులైన 
సైనికులు; పాండవ బలంబులున్‌= పాండవుల సైన్యాలు (ఈ రెండూ కూడా); చలంబు= పట్టుదల; ఎడలి= సడలిపోయి; పాటినన్‌= 
పారిపోతూ ఉండగా పోక= పోకుండా; నిలిచి= ఉండి; భీమ+అర్జునులు= భీముడు, అర్జునుడు ఈ ఇద్దరూ; ఆ+మొనన్‌= ఆ 
సైన్యాన్ని; మరల్చిరి= మరలించారు; అప్పుడు= ఆ సమయంలో; పాకశాసన తనయుండు= (పాకుడనే రాక్షసుడిని శాసించినవాడు 
పాకశాసనుడు అనగా ఇంద్రుడు, అతని తనయుడు అర్జునుడు); ఆతనిన్‌= ఆ అశ్వత్థామను; నిలుము+నిలుము+అని= ఆగుము 
ఆగుము అని; అదల్చి= గద్దించి; సంరంభ విజృంభితుండు+ఐ= వేగిరపాటుతో విజ్బంభించినవాడై. 


తాత్పర్యం: అట్టా ధృష్టద్యుమ్నుడు మూర్చపోవటాన్ని చూచి భీమార్జునులు. అశ్వత్థామను ఎదుర్కొనగా వారికి 
తోడుగా శిశుపాలుడి మనుమడు చేదిదేశం యువరాజు, మాళవదేశీయుడు సుదర్శనుడు, పురువంశీయుడు 
వృద్దక్షత్రుడు - వీరు మువ్వురూ వారిని అనుసరించి వెళ్ళారు. ఈ అయిదుగురు వీరులు అశ్వత్థామ పైకి అయిదేసి 
యల థి (Fan 
బాణాలు ప్రయోగించారు. ఆ బాణాలను అశ్వత్థామ తాను ఇరవై అయిదు బాణాలతో నడుమనే నరికివేశాడు. 
నరికివేయటమే కాదు, ఆ అశ్వత్తామ వారందరిలో (ప్రతి వ్యక్తికీ తనతోనే అశృత్తామ యుద్దం చేస్తున్నాడని భ్రాంతి 
కలిగే విధంగా అంతటి వేగిరపాటుతో, అన్ని రూపులు కలవాడా - అన్నట్లు కనిపించాడు. భయంకరాలైన మూడు 
భల్హాలతో మొదట సుదర్శనుడి చేతులు, తల నరికి సంహరించాడు. వెంటనే వృద్దక్షత్రుడి రథాన్ని తలను ఖండించి 
తరువాత చేది యువరాజును బాణాలతో వధించి, గర్వంతో సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. దానితో 
పాంచాల సైన్యాలు, పాండవుల సైన్యాలు పౌరుషతేజం నశించి పారిపోవటం (ప్రారంభించాయి. అప్పుడు 
భీమార్జునులు అడ్డుకొని పారిపోకుండా ఆ సైన్యాలను మరలించారు. వెంటనే అర్జునుడు - అశ్వత్తామను నిలుము 
నిలుము' అని గద్దించి, విజృంభించి (ఇట్టా అన్నాడు). 


క.  'గురుసుత! నీదుభుజావి । స్పురణము దివ్యాస్త్ర వీర్యమును గురుధరణీ 
వరుదెస కూర్మియు( జూపితి । దెరలకుమీ' యనుడు నతండు దీప్తాక్ళతి యై. 400 


ప్రతిపదార్థం: గురుసుత!= ఓ గురుపుత్రా! అశృత్తామా!; నీదు భుజా విస్సురణము= నీ భుజబల విస్ఫూర్తిని; దివ్య+అస్త్ర 
వీర్యమున్‌= దివ్యా(స్రాల శక్తిని; కురుధరణీవరుదెస కూర్మియున్‌= కురురాజు దుర్యోధనుడిపై గల భక్తిని (ప్రేమను) రాజభక్తిని 
అని భావం; చూపితి(వి)ి= చూపావు (సరే కాని ఇంకెటు పోతున్నావు చూడు); తెరలకుమీ= తొలగిపోవద్దు; అనుడున్‌= ఇట్లా 
అర్జునుడు అనగానే; అతండు= ఆ అశ్వత్థామ; దీప్తాకృతి ఐ= (క్రోధంతో ఎర్రబడిన ఆకారం కలవాడై. 


తాత్సర్యం: 'ఓ గురుపుత్రా! అశృత్తామా! నీ బాహుబలమెంతటిదో, నీ దివ్యాస్త్రశక్తి ఎట్టిదో, నీ రాజభక్తి ఎట్లాంటిదో 
చూపావు. తొలగిపోవద్దు' అనగానే అశ్వత్భామ (క్రోధాగ్నితో మండిపోతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 727 
మ. నియతిం బావక బాణ మేయుడు మహాగ్నిజ్వాలికా మాలిక 
లయ సందోహ రథవ్రజ ద్విరద మాలా సద్ధట శ్రేణికా 
క్షయముం జేయుచు సర్వభూత భయదాకారంబునం బేర్ణి య 
త్యయకాల జ్వలనోద్ధతిం గవిసి యేకాక్షౌహిణిం ద్రుంపంగన్‌. 401 


ప్రతిపదార్థం: నియతిన్‌= నియమంతో; పావక బాణము= ఆగ్నేయా'స్తాన్ని; ఏయుడున్‌= వేసిన వెంటనే; మహా+అగ్ని జ్వాలికా 
మాలికల్‌= పెద్ద అగ్నిజ్వాలల సమూహాలు; హయసందోహ= అశ్యాల సమూహాలు; రథ(వ్రజ= రథాల సమూహాలు; ద్విరదమాలా= 
ఏనుగుల గుంపులు; సత్‌+భట(శ్రేణికా= సమర్ధులైన పదాతుల పటాలాలు - అనే ఈ అన్నింటియొక్క; క్షయమున్‌= నాశాన్ని; 
చేయుచున్‌= చేస్తూ; సర్వభూత భయద+ఆకారంబునన్‌= సర్వప్రాణులకు భయాన్ని కలిగించే ఆకారంతో; పేర్చి= పెరిగి; 
అత్యయకాల జృలన+ఉద్ధతిన్‌= ప్రళయకాలమందలి అగ్నివంటి దర్పంతో; కదిసి= ఎదిరించి; ఏక+అక్షౌహిణిన్‌= ఒక అక్షౌహిణి 
సైన్యాన్ని; త్రుంపంగన్‌= నశింపచేయగా. 


తాత్పర్యం: వెంటనే మంత్రించి, ఆగ్నేయాస్రాన్ని సంధించి, పాండవుల సైన్యంమీద ప్రయోగించగా, ఆ దివ్యాస్త్రం 
నుండి పెద్దగా అగ్నిజ్వాలలు వరుసలుగా బయలుదేరి అశ్వ, రథ, గజ, పదాతి సమూహాలను నాశనం చేస్తూ, 
సర్వ(ప్రాణులకు భయాన్ని కలిగించే రూపంగా పెరిగి, ఇది ప్రళయకాలాగ్నివలె విజృంభించి పాండవుల సైన్యంలో 
ఒక అక్షౌహిణీ సైన్యాన్ని నశింపజేయగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 1. సందోహ - [వ్రజ - మాలా - శ్రేణికా అనే ఈ నాలుగు పదాలు ఒకే అర్ధంలో వరుసగా ప్రయోగింపబడ్డాయి. 
అర్థం ఒకటే అయినప్పుడు శబ్ద భేదం ఉంటేనే చమత్కారం ఉంటుంది. అదే అర్థాన్ని ఒకే పద్యంలో మాటిమాటికి చెప్పవలసి 
వచ్చినప్పుడు వాడిన ఆ పదాన్నే వాడటం కవికి గల శబ్దదారిద్ర్యాన్ని సూచిస్తుంది. కాబట్టి అర్థభేదం లేకపోతే శబ్దభేదమన్నా ఉండి 
తీరాలి. కవిత్వంలోని ఈ మెలకువను తిక్కన ఇక్కడ |ప్రతిబింబింపజేశాడు. 


2. అత్యయకాల జ్వలనోద్ధతిన్‌ అనేచోట ఉపమాలంకారం - ఈ అలంకారంచేత ఆ దివ్యాస్రాగ్ని జ్వాలలు ఈ ఒక్క 
అక్షాహిణినే కాదు క్షణంలో పాండవసైన్యమంతా (క్రమంగా చుట్టుముట్టి దహించి వేయగలవు అనే అర్థం. ఇచ్చట వ్యంగ్యం. ఇదీ 
యె యె న్‌ ల ల థ 
తిక్కన కవితా శిల్పం. 


క _ కురుసేన యుబ్ది యార్లుచు । హరియు నరుండు మడియుదురు శరానల శిఖలన్‌ 
సరి గలరే త్రిభువనముల । గురుసుతునకు నన6ంగ6 దూర్యఘోషము లెసంగెన్‌. 402 


ప్రతిపదార్థం: కురుసేన= కౌరవసైన్యం; ఉబ్బి= పొంగిపోయి; ఆర్చుచున్‌= సింహనాదం చేస్తూ; హరియున్‌= కృష్ణుడు; నరుండున్‌= 
అర్జునుడు; శర+అనల శిఖలన్‌= బాణాగ్ని జ్వాలలతో అనగా ఆ ఆగ్నేయా స్రంయొక్క అగ్గిమంటలలో; మడియుదురు= నశిస్తారు; 
త్రిభువనములన్‌= మూడు లోకాలలో; గురుసుతునకున్‌= గురుపుత్రుడైన అశ్వత్థామకు; సరి+కలరే?= సాటివచ్చువారు ఉన్నారా?- 
లేరు; అనంగన్‌= అంటూ ఉందా అనునట్టు; తూర్య ఘోషములు= వాద్యధ్వనులు; ఎసలాన్‌= అతిశయించాయి. 


తాత్సర్యం: కౌరవసైన్యం పొంగిపోయి సింహనాదం చేస్తూ, 'శ్రీకృష్ణుడూ, అర్జునుడూ ఆగ్నేయాస్రపు మంటలలో 
చనిపోతారు. మూడు లోకాలలో అశ్వత్తామకు దీటైనవారు ఉన్నారా?” అని అన్నట్టుగా వాద్యధ్వనులు మిక్కుటంగా 
మోగాయి. 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉటత్రేక్ష. 


తే. ఎల్ల దివ్య బాణంబులు( బొల్ల వోవ( । జేయునట్లుగ బ్రహ్మ సృజించినట్టి 
కీర్రనీయమహాస్త్రంబు గ్రీడి మంత్ర । నిష్ట యొప్ప( బ్రయోగించె నృపవరేణ్య! 403 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఎల్ల దివ్యబాణంబులున్‌= దివ్యాస్రాలన్నీ; పొల్లవోవన్‌= వ్యర్థమయ్యేటట్టుగా; 
చేయునట్టుగన్‌= చేసే విధంగా; బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; సృజించినట్టి= నిర్మించినట్టి; కీర్త నీయ మహా+అస్త్రంబు= పొగడదగిన 
దివ్యాస్రాన్ని; క్రీడి= అర్జునుడు; మం(త్ర= మంత్ర జపముయొక్క ఏకాగ్రత; ఒప్పన్‌= ఒప్పేటట్టు; ప్రయోగించెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దివ్యాస్రాలన్నీ వమ్మయిపోయేటట్టుగా (బ్రహ్మ సృష్టించిన ప్రశస్తమయిన 
(బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు మంటత్రనిష్టతో ప్రయోగించాడు. 


వ. ఆ బ్రహ్మాస్తంబుచేత నద్భుతంబగు నశ్వత్థామ యాగ్నేయాస్త్రంబు సంక్షీణంబగుటయు(, గైటభాంతకుండును 
గిరీటియుం బాంచజన్య దేవదత్తంబులు పూరించిన, బాండవసైన్యంబున సింహనాద శంఖ భేరీ 
మహారావంబులు సెలంగె(; గౌరవసేన లేటమొగంబు వడియె; నప్పు డగ్గురునందనుండు. 404 


ప్రతిపదార్థం: ఆ (బ్రహ్మ+అస్త్రంబుచేతన్‌= అర్జునుడు ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రంచేత; అద్భుతంబు+అగు= ఆశ్చర్యం కలిగించే; 
అశ్వత్ధామ+ఆగ్నేయాస్త్రంబు= అశ్వత్హామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం; సంక్షీణంబు+అగుటయున్‌= క్షీణించిపోగానే; కైటభ+ 
అంతకుండును= కైటభుడనే రాక్షసుడిని సంహరించినవాడు - అనగా కృష్ణుడు; కిరిటియున్‌= అర్జునుడు కూడా; పాంచజన్య 
దేవదత్తంబులు= పాంచజన్యం దేవదత్తం అనే రెండు శంఖాలను; పూరించినన్‌= పూరించగా (ఊదగా) (కృష్ణుడు పాంచజన్య 
శంఖాన్ని అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించగా, అని (క్రమంగా అన్వయం - శంఖనాదం చేయగా అని భావం); 
పాండవసైన్యంబునన్‌= పాండవుల సైన్యంలో; సింహనాద శంఖ భేరీ మహారావంబలు= సింహనాదాలు అనగా సింహంవలె (వీరులు) 
గర్జించటం మరియు శంఖాల భేరీల గొప్ప ధ్వనులు; చెలంగెన్‌= మోగాయి; కౌరవసేన= కౌరవుల సైన్యం; లేట మొగంబు 
వడియెన్‌= పెడమొగం పట్టింది - పారిపోయింది; అప్పుడు= ఆ సమయంలో; ఆ+గురునందనుండు= ఆ అశ్వత్థామ. 


తాత్పర్యం: ఆ బ్రహ్మాస్త్రం చేత అశ్వత్థామ ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం క్షీణించిపోగా, విజయోత్సాహంతో కృష్ణుడు 
పాంచజన్య శంఖాన్ని, అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించారు. పాండవసైన్యంలో సింహనాద శంఖ భేరీనినాదాలు 
చెలరేగాయి. కౌరవసైన్యం తిరుగుముఖం పట్టింది. అప్పుడు అశ్వత్థామ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. _“తెల్లమయ్యె నాకు దివ్యాస్తబలము లే । కునికి సిగ్గుమాలి యనికి నింక 
గడ6గ నేల? దీని నుడిగెద€ గా' కని | యుల్లమున( దలంచి విల్లు వైచి. 405 


ప్రతిపదార్థం: దివ్య+అ స్రబలము= దివ్యాస్త్రముల బలం; నాకున్‌= నాకు; లేక+ఉనికి= లేకపోవటం; తెల్లము+అయ్యెన్‌= 
స్పష్టమయింది; ఇంకన్‌= మరియు; కడంగన్‌= పరా(క్రమించగ; ఏల?= ఎందుకు? (ఇంకా యుద్దం చేసి ఏం ప్రయోజనం); దీనిన్‌= 
ఈ పరా(క్రమించటాన్ని; ఉడిగెదన్‌+కాక= విడిచివేస్తాను; అని= ఈ విధంగా; ఉల్లమునన్‌= మనస్సులో; తలంచి= అనుకొని; 
విల్లు= ధనుస్సును; వైచి= పడవేసి. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 729 
తాత్పర్యం: 'దివ్యా(స్రాల బలం ఇక నాకు లేదనే విషయం స్పష్టమయింది. సిగ్గులేక ఇంకెందుకు యుద్దం చేయటం? 
మానివేస్తాను” అని మనస్సులో భావించి తన చేతిలోని ధనుస్సును [క్రింద పడవేసి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అరదంబు డిగ్గి తొలంగి పోవం బోవ. 406 
ప్రతిపదార్థం: అరదంబు= రథాన్ని; డిగ్గి= దిగి; తొలంగిపోవన్‌+పోవన్‌= రణరంగంనుండి తొలగిపోతూ పోతూ ఉండగా - 
తాత్సర్యం: రథం నుండి దుమికి, రణరంగం విడిచి వెళ్ళిపోతూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. జిగి దొలశాడంగ నేలకు । మొగి లేలొకొ డిగ్గె ననంగ ముందట. దోంచెన్‌ 
విగత దురితత్వభాసుం । డగు వేదవ్యాసు( డ మ్మృహాపురుషునకున్‌. 407 


ప్రతిపదార్థం: బిగి= కాంతి; తొల(కాడ(గన్‌= అతిశయించగా; మొగిలు= మేఘం; ఏల+ఒకో= ఎందుకో; నేలకున్‌= భూమిపైకి; 
డిగ్గెన్‌= దిగింది; అనంగన్‌= అనే విధంగా; విగత దురితత్వభాసుండు+అగు= పాపరహితమైన స్వభావంతో (ప్రకాశిస్తూ ఉన్న; 
వేదవ్యాసు(డు= వేదాలను విభజించిన కృష్ణద్వైపాయన మహాముని; ఆ+మహాపురుషునకున్‌= ఆ మహావ్యక్తియెన అశ్వత్భామకు; 
ముందటన్‌= ముందరి భాగంలో (ఎదుట); తోచెన్‌= (ప్రత్యక్షమయ్యాడు. 


తాత్సర్యం: వెళ్ళుతూ ఉన్న ఆ అశృత్లామ ఎదుట నల్లని కాంతిని దశదిశలకు విరజిమ్ముతూ ఆకాశంనుండి 
ఏ కారణం చేతనో భూమికి దిగివచ్చిన మేఘమా? - అన్నట్టున్న పుణ్యమూర్తి వ్యాసమహర్షి ఎదరుగా 
సాక్షాత్కరించాడు. 


నిశేషం: అలం: ఉటత్రేక్ష. ఉపమానం కవి కల్పితం కాబట్టి ఉపమాలంకారం కాదు. మేఘం (ప్రసిద్దమే అయినా ఆకాశం నుండి 
భూమికి దిగివచ్చిన మేఘం కవి కల్పనమే. తాపోపశమనం చేసి సేదతీర్చటమే మేఘలక్షణం కాబట్టి అశ్వత్హామలోని పరితాపాన్ని 
పోగొటటానికి వ్యాసుడు వచ్చా డనటం ఈ ఉత్రేక్షాలంకార తాత్సర్యం. 

లు a 


అశ్వత్థామకు వ్యాసు(డు గృష్టార్దునుల మహిను సెప్పుట (సం. 7-172-43) 


వ. తో(ిన వినయసంభ్రమంబులతోడ వినతుండై గద్గదకంఠుం డగుచు “మునీంద్రా! మదీయం బగు 
నాగ్నేయాస్రంబు వృథ యయ్యె; నిది యేమి మాయయొ యెటుంగ; సురాసుర గంధర్వాది జాతులకును 
దుస్సహంబయిన యద్దివ్య సాధనంబు మనుష్యు లగు కృష్ణార్దునుల దహింప. జాల దయ్యె' ననవుడు నా 
తపోధనవర్యుండు ‘వినుము! నీ సంశయంబు వాపెద' నని యతని కి ట్లనియె. 408 


ప్రతిపదార్థం: తోంచినన్‌= సాక్షాత్కరించగానే; వినయ సం(భ్రమములతోడన్‌= వినయంతోనూ, వేగిరపాటుతోనూ; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; గద్గదకంఠుండు+అగుచున్‌= గద్గదస్వరంతో కూడిన కంఠం కలవాడవుతూ - డగ్గుత్తికతో అని భావం (ఇట్లా 
అన్నాడు); మునీం|ద్రా!= ఓ వ్యాస మహామునీ; మదీయంబు+అగు= నాది - అనగా నేను ప్రయోగించిన; ఆగ్నేయ+అస్త్రంబు= 
ఆగ్నేయం అనే దివ్యాస్త్రం; వృథ+అయ్యెన్‌= వ్యర్థం అయిపోయింది; ఇది= ఈ దివ్యాస్త్రం ఇట్లా వ్యర్థం కావటం; ఏమి మాయయొ?= 
ఏ అదృశ్య శక్తియో; ఎఖుంగన్‌= తెలియను; సుర+అసుర గంధర్వ+ఆది జాతులకును= దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలైన 
జాతివారలకు కూడా; దుస్సహంబు+అయిన= సహింపశక్యం కాని; ఈశ+దివ్యసాధనంబు= ఈ దివ్యాస్త్రం; మనుష్యులు+అగు= 
మనుష్యజాతిలో పుట్టినటువంటి; కృష్ణ+అర్జునులన్‌= కృష్ణుడిని, అర్జునుడిని; దహింపన్‌+చాలదు+అయ్యెన్‌= కాల్చలేకుండా 
పోయింది; అనవుడున్‌= అనగానే; ఆ తపోధనవర్యుండు= తపోధనులు అనగా తపస్సు ధనంగా గల మునులు - వారిలో శ్రేష్టుడైన 
వ్యాసుడు; వినుము= ఓ అశ్యృత్త్థామా! విను; నీ సంశయంబు= నీ అనుమానాన్ని; పాపెదన్‌= పోగొట్టుతాను; అని= అని పలికి; 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 

అతనికిన్‌= ఆ అశ్వత్థామతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: అట్లా వ్యాసభగవానుడు (ప్రత్యక్షంకాగానే నమస్కరించి, గద్గద స్వరంతో ఇట్టా అన్నాడు: 'ఓ మునీంద్రా! 
నా ఆగ్నేయాస్త్రం వ్యర్థం అయింది. ఇదేమి మాయ? ఈ దివ్యాస్త్రం దేవదానవ గంధర్వాది దివ్యజాతుల వారికి 


కూడా సహింపరాని ఈ దివ్యాస్త మానవమా(త్రులైన కృష్ణార్ణునులను దహించలేకపోయింది. అని అనగా, ఆ 
వ్యాసమహర్షి 'అశృత్తామా! నీకు కలిగిన సంశయాన్ని పోగొట్టుతాను. వినుము.” అని 


ఆ. _“ఆదిదేవు( డైన య వ్విష్టు( డఖిలలో । కాభిరక్షణార్థమై జనించి 
మహిత తపము సేసె మైనాకశైలంబు । నందు. బెద్దకాల మభవుగుటిచి. 409 


ప్రతిపదార్థం: ఆదిదేవుండు+ఐన= దేవాదిదేవుడైన; ఆ+విష్ణుడు= ఆ విష్ణు భగవానుడు; అఖిలలోక+ అభిరక్షణ+ అర్థము+ఐ= 
లోకాలన్నింటి (యొక్క) రక్షణకై; జనించి= ఆవిర్భవించి; పెద్దకాలము= చాలాకాలం వరకు; మైనాకైలంబునందున్‌= మైనాకం 
అనే పర్వతమందు; అభవున్‌= శివుడిని; గుజించి= గురించి; మహిత తపము= పూజితమైన తపస్సును అనగా గొప్ప తపస్సును; 
చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆదిదేవుడైన ఆ విష్ణు భగవానుడు ఈ లోకాలన్నింటినీ రక్షించటానికి (నారాయణ బుషిగా) జన్మించి, 
మైనాకపర్వతం మోద మహాదేవుడిని గూర్చి చాలకాలం గొప్పగా తపమాచరించాడు. 


సీ, పవనాశను(డు నూర్చ్వబాహుండు నగుచు న । న్నారాయణుం డతిఘోరనిష్టం 
జలుపు నాతపమున సంతుష్పు( డై బాల । శశిరేఖ నొప్పారు జడముడియును 
శూలపినాకాది సుమహితాయుధముల । వెలి(గెడు చేతులు విలసదురగ 
యజ్ఞోపవీత సమంచిత వక్షంబు । శోభిల్లంగా6 బొడసూపె శంభు 
తే. డపుడు పద్య్మాక్షు( డవ్విరూపాక్షునకు ధ । రాతలము జానుపాణి శిరంబు లొంద 
మొక్కి నిలుచుండి నుదుటిపై మోడ్పు. గేలు । భక్తి. గదియించి యిట్లని ప్రస్తుతించె. 410 


ప్రతిపదార్థం: పవన+అశనుండు= వాయువును మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నవాడై; ఊర్షబాహుండును= పైకెత్తిన చేతులు 
గలవాడూ; అగుచున్‌= జౌతూ; ఆ+నారాయణుండు= ఆ నారాయణ బుషి అతిఘోరనిష్టన్‌= మిక్కిలి భయంకరమైన నిష్టతో; 
చలుపు+ఆ తపమునన్‌= చేసేటటువంటి ఆ తపస్సుతో; సంతుష్టుడు+ఐ= సంతోషించిన వాడై; బాలశశిరేఖన్‌= బాలచండద్రుడి 
రేఖతో (రేఖామాత్రంగా ఉన్న బాలచం(ద్రుడితో); ఒప్పారు= ప్రకాశిస్తూ ఉన్న; జడముడియును= జటాబంధం; శూలపినాక+ఆది 
సుమహిత+ఆయుధములన్‌= శూలం (త్రిశూలం), పినాకం అనే ధనువు మొదలైన; మిక్కిలి పూజించబడే ఆయుధాలతో; వెలిగాడు 
చేతులు= ప్రకాశించే హస్తాలు; విలసత్‌= (ప్రకాశించే; ఉరగ= సర్పాలు అనే; యజ్ఞోపవీత= యజ్ఞోపవీతాలచేత; సమంచిత= 
పూజితమైన అనగా ఒప్పుచూ ఉన్నట్టి; వక్షంబు= వక్షస్‌స్థలం; శోభిల్లంగాన్‌= శోభిస్తూ ఉండగా; శంభుండు= పరమశివుడు; 
పొడసూపెన్‌= సాక్షాత్కరించాడు; అపుడు= ఆ సమయంలో; పద్మాక్షుండు= ఆ నారాయణుడు; ఆ+విరూపాక్షునకున్‌= ఆ శివుడికి; 
జానుపాణి శిరంబులు= మోకాళ్ళు, చేతులు, శిరం అనేవి అన్నీ కూడా; ధరాతలము= భూతలాన్ని; ఒందన్‌= పొందేటట్లు; మొక్కి= 
నమస్కరించి (సాష్టాంగదండ ప్రణామం చేసి); నిలుచుండి= లేచి నిలువబడి; నుదుటిపైన్‌; మోడ్పులేలు= అంజలిని; కదియించి= 
ఘటించి; భక్తిన్‌= భక్తితో; ఇట్టు+అని= ఈ విధంగా; ప్రస్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 731 
తాత్పర్యం: వాయుభక్షణం మాత్రం చేసి ఊర్యబాహువై నిలుచుండి ఆ నారాయణుడు అతి భయంకరమైన 
నిష్టతో చేసిన ఆ తపస్సుకు సంతోషించి శివుడు జటాజూటాన చంద్రరేఖ, చేతులలో (త్రిశూలం పినాక ధనువు 
మొదలైన ఆయుధాలు, వక్షస్‌స్టలాన పాములనే యజ్ఞొపవీతాలు (ప్రకాశిస్తూ ఉండగా ఆ నారాయణునికి 
ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ నారాయణ బుషి విరూపాక్షునికి దండవ(త్రణామం (సాష్టాంగ ప్రణామం) చేసి, 
లేచి నిలబడి, ఫాలభాగాన అంజలి ఘటించి ఇట్లా స్తోత్రం చేశాడు. 


విశేషం: ఈ సీసంలోని మూడవ చరణంలో 'మహదాయుధము' అనే పాదం యూనివర్శిటీ ప్రతి ఆదరించిన పాఠం. పాఠాంతరంగా 
చూపిన పాఠం 'మహితాయుధముల' అనేది. ఈ పాఠమే నిర్దుష్టంగా ఉంది. కాబట్టి 'మహితాయుధము” అనే పాఠాన్నే ఇచ్చి 
వ్యాఖ్యానించటమైనది. మహచ్చబ్దంతో కర్మధారయం కాబట్టి 'మహాయుధము' అని ఉంటుంది. కాని 'మహదాయుధములి అని 
ఉండకూడదు. తిక్కన చేసిన ప్రయోగం 'మహితాయుధములి అనే సాధుపద ప్రయోగమే అనటం స్పష్టం. (చూ. ఆన్మహతః 
సమానాధికరణ జాతీయయోః' (పా.సూ.6.3.46 సిద్దాంత కౌముది - సమాస ప్రకరణం) శ్రీమాన్‌ ఉత్పల వేంకట రంగాచార్యులవారి 
లఘుటీకతో సహా ముద్రించిన బాలసరస్వతీ బుక్‌డిపో వారి ప్రతిలో కూడా 'మహదాయుధముల' అనే పాఠం ఆదరించటం 
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

క. “స్థావరములు జంగమములు । నీవలనం గలిగె(; దద్వినిర్మలరక్షా 

ప్రావీణ్యము దగ బ్రభువుల । కేవారలకైన నీవ యిత్తు మహేశా! 411 


ప్రతిపదార్థం: మహేశా!= ఓ పరమేశ్వరా!; స్థావరములు= స్థిరంగా కదలకమెదలక అక్కడనే ఉండే పర్వతాలు, చెట్టు మొదలైనవి; 
జంగమములు= నడిచే స్వభావం గల పశుపక్ష్యాది జీవరాశి అంతయు; నీవలనన్‌= నీ నుండే; కలిగెన్‌= పుట్టింది; తత్‌+వినిర్మల 
రక్షా ప్రావీణ్యము= ఆ సృష్టియొక్క మిక్కిలి స్వచ్చమైన రక్షణ సామర్ధ్యాన్ని; ప్రభువులకు+ఏవారలకు+ఐనన్‌= సమర్ధులైన 
పరిపాలకులకు ఎవరికైనా కూడా; తగన్‌= తగినట్టు; నీవు+అ= నీవే; ఇత్తు(వు)= ఇస్తావు. 
తాత్పర్యం: 'ఓ పరమేశ్వరా! చరాచరాత్మకమైన ఈ జగత్తంతా నీ వలననే పుట్టింది. ఈ జగత్తును రక్షించే 
నిర్మలమైన రక్షణ సామర్థ్యాన్ని ప్రభువులకు ఎవరికైనా నీవే ఇస్తావు. 
విశేషం: అలం: పరికరాంకురం. ఈశుడు అనగా నియామకుడు - జగత్తు యొక్క సృష్టి స్థితి వ్యవహారాలను సక్రమంగా నడిపేవాడు 
కాబట్టి శివుడికి; మహా+-ఈశుండు= మహేశుడు (నియామకులందరికి పెద్ద) అనే పేరు సార్థకం. సాభిప్రాయంగా ఇక్కడ వాడబడింది 
కాబట్టి ఇది పరికరాంకురాలంకారం. 'సాభిప్రాయే విశేష్యేతు భవేత్‌ పరికరాంకురః అని కువలయానందంలో ఈ అలంకార 
లక్షణం. 
క. సురలాదిగ6 గల జీవులు । పురుషార్ధ చతుష్టయంబు. బొంది సుఖిత్వ 

స్పురణము నొందుట నీదగు | కరుణాతిశయంబు వడసి కాదె కపర్టీ! 412 
ప్రతిపదార్థం: కపర్టీ!= ఓ శివా! (శివ జటాజూటానికి కపర్ష మని పేరు. అది గలవాడు కపర్షి - శివుడు - సంబుద్ది); సురలు= 


దేవతలు; ఆదిగన్‌+కల జీవులు= మొదలుగాగల (ప్రాణులు; పురుషార్థ చతుష్టయంబు= ధర్మార్థ కామమోక్షములు - అనే 
పురుషార్థాల చతుష్టయం (నాలుగింటి సముదాయం) అనగా నాలుగు పురుషార్థాలను; పొంది= సంపాదించి; సుఖిత్వస్సురణన్‌= 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 

సుఖస్ఫూర్తిని (సుఖినః భావః సుఖిత్వం, సుఖిత్వం చ సుఖమేవ) సుఖానుభవాన్ని; ఒందుట= పొందటం; నీదగు= నీదైన (నీయొక్క); 
కరుణాతిశయంబు= దయాతిశయం (మిక్కిలి దయఅని భావం); పడసి= పొంది; కాదె!= కాదా? (జానని భావం); (నీ దయవలననే 
సకల (ప్రాణులు పురుషార్థాల వలన కలిగే సుఖాన్ని అనుభవిస్తున్నారని భావం). 


తాత్సర్యం: ఓ కపర్షధారీ - పరమశివా! దేవతలు మొదలు సకలజీవులు పురుషార్థాలను సాధించి సుఖంగా 
జీవిస్తున్నారంటే అదంతా నీ దయవలననే కదా. 


విశేషం: 'ధర్మం, అర్ధం, కామం, మోక్షం” అనేవి నాలుగు పురుషార్థాలు. ధర్మాన్ని ధర్మబద్దాలైన అర్థకామాలను ప్రతి వ్యక్తి సాధించాలి 
అదే జీవిత ప్రయోజనం - ఇట్టా ధర్మబద్ద జీవనంతో మోక్షానికి పాటుపడాలి. మోక్షంతోనే జన్మరాహిత్యం, శాశ్య్వతానందం కల్గుతుంది. 
ఇదంతా ఆ భగవంతుడి దయ ఉంటేనే సాధ్యం. ఇందుకు ఈ కఠోపనిషద్యాక్యం ప్రమాణం 'యమేవైష వృణుతే తేన లభ్యః 
తస్యైష ఆత్మా నిపుణలతే తనూంస్యాం॥ (కఠ 2/23). 


క. వేదములు ధర్మవాచక । వాదంబులు దద్విలాసవంతం బగు ధా 
త్రీదేవోత్మరము భవ । త్రాదుర్భ్ధావములు గావె? బాలేందుధరా! 413 


(ప్రతిపదార్థం: బాల+ఇందుధరా!= ఓ పరమశివా! (బాలుడు అనగా కళామా(త్రావశిష్టుడైన; ఇందు అనగా చంద్రుడిని తలపై 
ధరించినవాడు అని వ్యు.); ధర్మవాచకవాదంబులు= ధర్మప్రబోధక వాక్యాలై ఉన్న; వేదములు= బుగ్వేదం మొదలైన నాలుగు 
వేదాలు; తద్విలాస వంతంబు+అగు= ఆ వేదాల స్ఫురణం కలిగిఉన్న - అనగా వేదాధ్యయన సంపన్నమైన; ధాత్రీదేవ+ఉత్కరము= 
(బ్రాహ్మణుల సమూహం; భవత్‌+(ప్రాదుర్భావములు= మీనుండి పుట్టుక కలవి; కావె?= కావా? (కౌనని భావం - ఈ విషయంలో 
ఎట్టి సంశయానికి అవకాశం లేదని కాక్వర్ణం. లోకకల్యాణార్థం అనంతవిజ్ఞానరాశిని వేదాన్ని ఇచ్చి త(త్రచుర ప్రచారాన్ని 
కలుగజేసినవాడవు నీవే నని భావం). 


తాత్పర్యం: ధర్మప్రబోధకాలైనవి వేదాలు. వాటిని నిరంతరం ధారణ చేసి, పఠన (ప్రవచనాదుల ద్వారా వ్యాప్తి 
చేస్తున్న వేదమూర్తులైన బ్రాహ్మణుల సమూహాలు - హే భగవన్‌! మీనుండే ఆవిర్భవించాయి కదా! 


విశేషం: “యస్య నిశ్వసితం వేదాః' అనే (శ్రుతి వాక్యం వేదాలు ఆ భగవంతుడి నుండే ఆవిర్భవించాయనుటకు ప్రమాణం. వేదాలలో 
ముఖ్యములైన రెండు అంశాలున్నవి. ఒకటి విధి. రెండు అర్థవాదం. 'నీ విలా చేయుము” అని శాసించే భాగం విధి. ఇట్టా చేస్తే 
నీ కిన్ని లాభా లున్నాయి లేకుంటే అనర్థం - అని ప్రరోచనార్థం చెప్పే అంశం అర్థవాదం. అర్థవాదానికి విధిలో తాత్పర్యం. కావున 
విధి వాక్యమే ప్రధానం. 'ధర్మవాచకవాదంబులు అనే సమాసంలోని వాద పదానికి వాక్యం అనే అర్థం” 'వేదవాదరతాః అని గీతా 
శ్లోకపదాన్ని వ్యాఖ్యానిస్తూ 'వాది పదానికి 'వాక్యం' అనే అర్థాన్నే చెప్పారు. 'ఉచ్యంత ఇతి వాదాః వాక్యాని” (శంకరనాందీ గీతావ్యాఖ్య 
2142) - వాదపదాన్ని అర్థవాదపరంగా వ్యాఖ్యానిస్తే “అప్రధానాలైన అర్థవాద రూపాలు వేదాలు” - అనే అర్థ భ్రాంతి ఏర్పడుతుంది. 
అందుకే విధివాక్యపరంగా భావించాలి. 
క. నిను6 దనుంగా నతినిర్మల |; మనస్సమాధిప్రకర్షమగ్నత వలనం 

గనుంగొని తద్రూప భజన | మొనరించు మహాత్ము. డమృత మొందు( బశుపతీ!” 414 
ప్రతిపదార్థం: పశుపతీ!= సర్వజగత్తునకు అధీశుడ వైన ఓ శివా!; నినున్‌= నిన్ను; తనున్‌+కాన్‌= తననుగా; అతినిర్మల= మిక్కిలి 
పవిత్రమైన; మనస్‌= చిత్తంయొక్క; సమాధి ప్రకర్ష ఏకాగ్రతాతిశయం లోని; మగ్నత వలనన్‌= లీనత్వం వలన - అనగా చిత్తాన్ని 
ఇతర విషయాలవైపు పోనీయక ఏకా[గ్రం చేయటం వలన; కనుంగొని= తెలిసికొని; తద్‌+రూపభజనము= తత్పదార్థమై అపరబ్రహ్మ 
స్వరూపాన్ని సేవించటం; ఒనరించు= చేయునట్టి; మహాత్ముండు= మహానుభావుడు; అమృతము= మోక్షాన్ని; ఒందున్‌=పొందుతాడు 
(ఏ (బ్రహ్మ పదార్థాన్ని తనయందు అనుసంధానం చేసి పుణ్యపురుషులు ముక్తులగుతున్నారో అట్టి పరబ్రహ్మం నీవే). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 733 
తాత్సర్యం: ఓ పశుపతీ! అతి నిర్మలమైన ప్రగాఢ మనస్సమాధిలో, నిన్ను తననుగ దర్శించి, ఆ రూపాన్ని 
భజించేమహాత్ముడు, మోక్షాన్ని పొందుతాడు. 


విశేషం: పశుపతీ!= పశువులనగా ద్విపాత్తులు చతుష్పాత్తులు మొదలగు ప్రాణిజాతం. దానికి పతి కాబట్టి పశుపతి శివుడు 
లేదా బ్రహ్మాది స్థావరాంతము అందరూ కూడా పశువులే వారి పతి అని కూడా అర్థం. రుద్రాధ్యాయి భాష్యంలో 'పశూనాం 
స్వభూతానాం ద్విపదాం చతుష్పదాం చ పతయే । ... బ్రహ్మాద్యాః స్టావరాంతాశ్ళ పశవః పరికీర్తితాః । తేషాం పతిత్వా ద్విశ్వేశో 
భవః పశుపతిః స్మృతః ॥ ఇతి చ పురాణే” ఇది “పశూనాం పతయే నమః” అనే రుద్రాధ్యాయ మంత్రానికి భట్టభాస్కర భాష్యం. 
ఈ జగత్తునకు సృష్టి స్థితి లయలు దేనియొక్క విలాసాలో, ఏదైతే ఈ జగత్తునంతా అంతర్లీనమై వ్యాపించి ఉన్నదో 
(తత్సృష్ట్వాతరేవాను ప్రావిశత్‌)- అట్టి పరతత్వం తప్ప మరేదీ రెండవది లేదనే అద్వైత భావన. ఈ పద్యంలో వ్యక్తీకరించబడింది. 
(నేహ నా నాస్తి కించన) - ఇది తిక్కన వేదాంత నిష్టకు పరాకాష్ట 


వ. అని మజియు ననేక భంగులం బ్రస్తుతించి 'దేవా! నిన్ను భక్తి భజియించు నాకు ననన్య సులభ ప్రభావం 


బొసంగు' మని యభ్యర్థించుటయు, దేవముఖ్యుం డగు విష్ణుదేవుం బ్రసన్నద్భష్టి నాలోకించి యప్పరమేశ్వరుండు 
“నీవు నరసుర గంధర్వ కిన్నర గరుడోరగాది భూతంబుల నవలీల గెలిచి పరమ తేజో విరాజమానుండవై 
వర్తింపుము; నీకు నస్త్రంబుల శస్త్రంబుల నగ్ని- జలంబుల నశనినార్థంబునను శుష్కంబునను స్థావరంబునను 
జంగమంబునను జావు నొప్పులు లేకుండం గలయవి దొడరిన నన్నైన జయింపు' మని వరం బిచ్చెం గావున 
నన్నారాయణుం డవిజయ్యుండై నెగడె; నతనియంద జనియించిన నరుండును నట్టివా(డై కూడి సంచరించు 
నరసఖుం డగు నద్దేవుండు నిజమాయా వి శేషంబులం జగన్మోహనుండై విహరించు నమ్మహాత్ములిరువురును 
దానవుల వధియించుటకును ధర్మసంస్థాపనంబు సేయుటకు నై వలసిన యప్పుడెల్లను జననాది కృత్యంబులు 
గైకొని వినోదింతురు; వారలు గదా యీ కృష్ణార్డును లని చెప్పి కృష్ణద్వైపాయనుండు వెండియు నిట్లనియె. 
415 


ప్రతిపదార్థం: అని= అని (నుతించి); మరియున్‌= ఇంకను; అనేక భంగులన్‌= పలువిధాలుగా; ప్రస్తుతించి= స్తోత్రం చేసి;దేవా!= 
ఓ మహాదేవా!; నిన్నున్‌= నిన్ను; భక్తిన్‌= భక్తితో; భబియించు నాకున్‌= సేవించే నాకు; అనన్య సులభ (ప్రభావంబు= ఇతరులచేత 
పొంద వీలులేని సామర్థ్యాన్ని; ఒసంగుము= ఇమ్ము; అని+అభ్యర్థించుటయున్‌= అని ప్రార్థించగానే; దేవముఖ్యుండు+అగు= దేవత 
లలో ప్రముఖుడైన; విష్ణుదేవున్‌= ఆ నారాయణ భగవానుడిని; ప్రసన్న దృష్టిన్‌= (ప్రసన్నమైన చూపుతో; ఆలోకించి= చూచి- 
చూపులో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ; ఆ+పరమేశ్చరుండు= ఆ మహాదేవుడు - శివుడు; నీవు= ఓ విష్ణూ! నీవు; నర సుర గంధర్వ 
కిన్నర గరుడ+ఉరగ+ఆది భూతంబులన్‌= మనుష్యులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, గరుడులు, సర్పములు మొదలైన 
(ప్రాణులను; అవలీలన్‌= అనాయాసంగా; గెలిచి= జయించి; పరమ తేజో విరాజమానుండవు+ఐ= మిక్కిలి తేజంతో (ప్రకాశిస్తూ 
ఉన్నవాడవై; వర్తింపుము= (ప్రవర్తించుము; నీకున్‌= (మరియు) నీకు; అస్త్రంబులన్‌= ఆగ్నేయాది దివ్యాస్రాల వలన; శస్త్రంబులన్‌= 
ఖడ్డాద్యాయుధాల వలన; అగ్నిజలంబులన్‌= అగ్నివలన, నీరువలన; అశనిన్‌= వజ్రాయుధం వలన లేదా పిడుగు వలన; ఆ(ర్టం 
బునను= తడియున్న వస్తువు వలన అనగా నురుగు మొదలగు వాటివలనను; శుష్కంబునను= ఎండి ఉన్న వస్తువువలన; స్థావరం 
బునను= నడక లేకుండా స్థిరంగా ఉండే స్వభావంగల చెట్టు, గుట్టలు మొదలైన వాటివలన; జంగమంబునను= నడిచే స్వభావంగల 
పశుపక్ష్యాదుల వలనను; చావు నొప్పులు= మరణం కాని శారీరక బాధ కాని; లేకుండన్‌+కలయవి= లేకుండా ఉంటవి; తొడరినన్‌= 
ఎదిరిస్తే; నన్నున్‌+ఐనన్‌= నన్నయినను; జయింపుము= జయిస్తావు; అని= ఇట్టా; వరంబు= వరాన్ని; ఇచ్చెన్‌= ఇచ్చాడు; కావునన్‌= 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 
కాబట్టి; ఆ+నారాయణుండు= ఆ నారాయణ భగవానుడు; అవిజయ్యుండు+ఐ= జయింపశక్యం కానివాడై; నెగడెన్‌= అతిశయిం 
చాడు; అతని+అందున్‌+అ= ఆ నారాయణుడి యందే; జనియించిన నరుండును= పుట్టిన నరుడుకూడా; అట్టివాడు+ఐ=ఆ 
నారాయణుడియంతటి వాడై; కూడి= కలిసి; సంచరించున్‌= తిరుగుతాడు; నరసఖుండు+అగు= నరుడికి మి(త్రుడైన; ఆ+దేవుండు=ఆ 
నారాయణుడు; నిజమాయా విశేషంబులన్‌= స్వీయములైన మాయావిశేషాలచేత - అనగా తనయొక్క పలు విధాలైన మాయలచేత; 
జగత్‌+మోహనుండు+ఐ= జగత్తును మోహింపజేస్తున్న వాడై; విహరించును= విహరిస్తాడు; ఆ+మహాత్ములు+ ఇరువురును= ఆ 
మహానుభావులిద్దరు కూడా; దానవులన్‌= రాక్షసులను; వధియించుటకును= సంహరించటానికి; ధర సంస్థాపనంబు+చేయుటకును+ఐ= 
ధర్మస్థాపనం చేయటానికే ఉండి; వలసిన+అప్పుడు+ఎల్లను= అవసరమైన సమయా అన్నింటిలో; జనన+ఆది కృత్యంబులు= 
పుట్టుట మొదలైన విధులను; కైకొని= చేపట్టి; వినోదింతురు= (క్రీడిస్తూ ఉంటారు; వారలు= ఆ నారాయణుడు, నరుడు అనే 
వారే; కృష్ణ+అర్జునులు= ఈ కృష్ణుడు అర్జునుడు అనే వారే; కదా= కాదా! - జాను (వారే వీరు ఇది నిశ్చయం); అని= ఇట్టా; 
చెప్పి= అశృత్తామతో చెప్పి; కృష్ణద్వైపాయనుండు= వ్యాసమహాముని; వెండియున్‌= మళ్ళీ; ఇట్ట్లు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 
తాత్సర్యం: ఇట్టా స్తోత్రం చేయటమేకాక మరెన్నో విధాలుగా స్తోత్రం చేసి ఓ మహాదేవా! ని న్నిట్టా భక్తితో భజించే, 
నాకు ఇతరులకు పొంద సాధ్యంకాని ప్రభావాన్ని దయచేయండి అని కోరగానే, ఆ మహాదేవుడు శివుడు, దేవతలలో 
ముఖ్యుడైన ఆ విష్ణుదేవుని అను[గ్రహదృష్టితో చూచి, “నీవు నరులను, సురలను, గంధర్వులను, కిన్నరులను, 
గరుడులను, నాగులను - వారు వీరు అనే భేదం లేక అందరినీ అనాయాసంగా గెలిచి అమితమైన, తేజస్సుతో 
'ప్రకాశింపుము దానితో నీకు ఏ భయం ఉండదు. నీకు దేనివలన కూడా మరణం కాని శారీరక బాధ కాని కలుగదు. 
స్థావర జంగమాత్మకమైన ఈ (ప్రపంచంలో ఏ వస్తువూ నిన్ను నొప్పించజాలదు. శస్తాలు, అస్త్రాలు నిన్నేం 
చేయజాలవు. పంచ మహాభూతాల వలననైనా నీకు ఎట్టి భయం కలుగదు. ఏవీ కూడా నిన్ను ఏమీ చేయజాలవు. 
తడి వస్తువులు, ఎండిన పొడి వస్తువులు- ఏవైనా కానీ నిన్నేమీ చేయజాలవు. ఎదిరిస్తే నన్ను కూడా జయించివేస్తావు.” 
అని ఆ శివుడు వరాన్నిఇచ్చాడు. కాబట్టి ఎవ్వరికీ జయింపశక్యం కానివాడై సర్యోత్కృష్టుడై నారాయణుడు విలసిల్లాడు. 
ఆ నారాయణుడి నుండి పుట్టినవాడు కావటం చేత కూడ అట్టివాడై ఆయనతో కూడి ఈ నరుడు సంచరిస్తూ 
ఉంటాడు. నరసఖుడైన ఆ నారాయణుడు తన లీలలచేత లోకులను మైమరపిస్తూ ఉంటాడు. మహానుభావులిద్దరు 
దానవ సంహారంచేసి, ధర్మసంస్థాపనం చేయటానికి అవసరం కలిగినప్పుడు ఆ యా అవతారాలను ఎత్తుతుంటారు. 
ఓ అశృత్థామా! ఈ కృష్ణార్జునులు ఎవరో కాదు. ఆ నారాయణనరులే వీరు.” అని వివరించి వ్యాసమహర్షి అశృత్తామతో 
ఇంకా ఇట్లా అన్నాడు. 
విశేషం: నరనారాయణులు అనే వీరిద్దరు భగవదంశతో పుట్టిన గొప్ప తపస్సంపన్నులైన బుషులు. నారాయణుడు ధర్ముడి 
కుమారుడు అనే విషయం మూలంలో ఇట్టా ఉన్నది. 

శ్లోయోసా నారాయణో నామ పూర్వేషా నుసి పూర్వజః | 

అజాయత చ కార్యార్థం పుత్రో ధర్మస్య విశ్వకృత్‌ I 
ఆ నారాయణుడే తన తపోబలంచేత పుట్టించినవాడు నరుడు. ఈ విషయం మూల సంస్కృతంలో ఉన్నది. 
శో తస్యైన తపసాజాతం నరం నాను నుహామునిమ్‌ ॥ (ద్రోణ 201/57,86) 


శ్రీ మద్భాగవతంలో కూడా ఈ నరనారాయణులు ఇద్దరూ భగవదంశతో ధర్ముడికి దక్షప్రజాపతి కూతురు 'మూర్తి' 
అనే భార్యయందు అవతరించిట్టు చెప్పబడింది. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 735 

శ్లోధర్మస్య దక్షదుహిత ర్యజనిష్ట మూర్యాం నారాయణో నర ఇతి స్వతపః ప్రభావః (శ్రీమద్భా. 2/716) 

ఈ విషయం విస్థ్యృవతారాల పరిగణనా సందర్భంలో చెప్పబడింది. నారాయణ మహాముని విష్ణువు అవతారంగా 
పేర్కొనబడినవాడు కావుననే తిక్కన ఆ నారాయణ బుషి పర్యాయంగా విష్ణువాచక పదాలు 'పద్మాక్షుడు' మొదలైనవి వాడటం 
జరిగిందని తెలియాలి. 

క ' నీవుం దపస్తేజో వి । ద్యావిభవ సమగ్రమూర్తి వగు దైవమ; నీ 

కే వినిపించెద( దెలియం । గా విను వారలకు నీకు. గలయంతరముల్‌.416 
ప్రతిపదార్థం: నీవున్‌= నీవు కూడ; తపస్తేజోవిద్యావిభవసమ(గ్ర మూర్తివి+అగు= తపస్సు, తేజస్సు, విద్యలు - అనునట్టి ఈ 
అన్నింటి యొక్క వైభవంతో సంపూర్ణమైన స్వరూపం గలిగిన; దైవము+అ= దైవ స్వరూపుడవే (అయినా ఓ అశ్వత్థామా!) వారలకున్‌= 
ఆ నరనారాయణులకు; నీకున్‌= నీకు; కల+అంతరముల్‌= ఉన్నట్టి తారతమ్యాలు; తెలియంగాన్‌= తెలిసే విధంగా; ఏన్‌= నేను; 
నీకున్‌= నీకు; వినిపించెదన్‌= వినిపిస్తాను; విను= వినుము. 


తాత్సర్యం: ఓ అశృత్తామా! నీవు కూడా దైవస్వరూపుడవే అనగా దైవాంశ సంభూతుడవే. ఎందుకంటే నీలో తపస్సు, 
తేజస్సు విద్యలు - ఇవన్నీ సమ(గ్రంగా ఉన్నవి. అయినప్పటికీ ఆ నరనారాయణులకు నీకు ఉన్న తేడాను వివరిస్తాను 
వినుము. 


తే శుభ్ర మగు నుర్విమృత్తిక సురుచిరంపు( । బ్రతిమ( గావించికొని యందు బరము నావ 

హించి పూజావిశేషంబు లెల్ల జేసి । నీవు దొలుమేన. గొలిచితి నిష్టతోడ. 417 
ప్రతిపదార్థం: ఓ అశ్వత్థామా! నీవు= నీవు; తొలుమేనన్‌= పూర్వజన్మలో; శుభ్రము+అగు= పవిత్రమైన; ఉర్విన్‌= భూమిలో; 
మృత్తికన్‌= మట్టితో; సురుచిరంపు (ప్రతిమన్‌= అందమైన మూర్తిని; కావించికొని= చేసికొని; అందున్‌= ఆ (ప్రతిమయందు; 
పరమున్‌= పరతత్త్యమైన ఆ భగవత్స్వరూపాన్ని; ఆవహించి= ఆవాహనం చేసికొని (ప్రాణప్రతిష్ట చేసి); పూజావిశేషంబులు+ఎల్లన్‌= 
పూజా ప్రకారాలను అన్నింటిని- అనేక విధాలైన పూజలను (లఘున్యాసమహాన్యాస రు(ద్రాభిషేకములు, లఘురు[ద్ర మహారుద్ర 
అతిరుద్రాదులు శివపూజలోని విశేషములు అనేకాలు); అనుష్టించి= చేసి; నిష్టతోన్‌= ఏకాగ్రతతో; కొలిచితి(వి)= సేవించావు. 
తాత్సర్యం: ఓ అశృత్తామా! పూర్వజన్మలో నీవు శుభ్రమైన మన్నుతో అందమైన శివుని ప్రతిమను చేసి, ఆ ప్రతిమకు 
ప్రాణప్రతిష్ట చేసి, భగవంతుని ఆవాహించి అన్ని పూజలు నిష్టతో చేశావు. 
క వారలు లింగాధిష్టా । నా రూఢుంగా నొనర్చి యర్దించిరి భ 

వ్యారాధన పరులై మును । గౌరీపతి నతులనియమ కల్పన వెలయన్‌. 418 


ప్రతిపదార్థం: వారలు= ఆ కృష్ణార్ణునులు; మును= పూర్వం అనగా నారాయణ నరులుగా ఉన్నప్పుడు; గౌరీపతిన్‌= శివుడిని; 
లింగ+అధిష్టాన+ఆరూఢున్‌+కాన్‌= లింగం అనే ఆధారస్థానాన్ని అధిష్టించినవాడినిగా; ఒనర్చి= చేసి - లింగరూపంలో ప్రతిష్టించి; 
భవ్య+ఆరాధనపరులు+ఐ= శుభమైన ఆరాధనయందు ఆసక్తులై; అతుల నియమ కల్పన= నిరుపమాన నియమాచరణం; 
వెలయన్‌= ప్రకాశించగా; అర్భించిరి= పూజించారు. 

తాత్పర్యం: ఆ కృష్ణార్జునులు పూర్వం నారాయణనరరూపులై ఉన్నప్పుడు కఠోర నియమాలు పాటించి, ఆ 
పరమేశ్వరుడిని లింగంగా (ప్రతిష్టించి భవ్యంగా ఆరాధించారు. 


వ. ఎత్తెబింగునంజేసినను పరమేశ్వరారాధనంబు సర్వార్థసాధనం బగు; నందును లింగంబునందు.(బూజించుట 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


యర్హ్లయందారాధించుటకంటె ననేక గుణంబు లెక్కుడు గావున లింగార్టన పరులగు వారల నర్జారాధకుండవగు 
నీకు నెట్లు జయింప వచ్చు? మీమీ పూర్వజన్మంబుల యర్హనంబుల ఫలంబులు దారతమ్యంబులతో ననుభవింప 
వలవదే? యని తెలియం బలుకుటయు, నశ్వత్థామ పులకితాంగుండును సమాహితాంతరంగుండునునై 
రుద్రునిం దలంచి నమస్కరించి గేశవుం గొనియాడి పరాశర నందనున కభివందనంబు సేసిన, నమ్మహాముని 
యంతర్జానంబు సేయం దానును మరలివచ్చి నిజ రథారూఢుండై యరుణగభస్తి యస్తగిరి సమీపంబున 
కరుగుట( గనుంగొనుచు( గురుపతి పాలికిం జని యతనికిం గాలోచితం బెటింగించినవాడై బలంబుల. 
దివియ నియమించె; నట్లు తిరిగి దీనంబు లగు నాననంబులతోడం గౌరవులు విడిదలకుం బోయిరి; 
పాండవులు బహుతూర్య నినదంబులు సింహనాదంబులుం జెలంగం బొంగారిన సముద్రంబు చందంబున 
నుల్లసిల్లు సైన్యంబు మగిడించుకొని నిశ్చింతంబు లగు నంతఃకరణంబులతో( గృష్ణోపలాలితు లగుచు 
నిజశిబిరంబులకుం జనిరి; తదనంతరంబ ధనంజయుండు. 419 


ప్రతిపదార్థం: ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; చేసినను= చేసినప్పటికీ; పరమేశ్వర+ఆరాధనంబు= శివారాధన; సర్వ+అర్థసాధనంబు 
= సకల ప్రయోజనాలను సాధించేది; అగున్‌= జొతుంది; అందును= దానిలో కూడా; లింగంబునందున్‌= లింగాధిష్టానమందు; 
పూబించుట= ఆరాధించటం; అర్భయందున్‌= ప్రతిమారూప అధిష్టానమందు; ఆరాధించుట కంటెన్‌= అర్చించటం కంటె కూడ; 
అనేక గుణంబు= పలురెట్టు (ఎన్నో రెట్లు గుణములు); ఎక్కుడు= ఎక్కువ; కావునన్‌= కాబట్టి; లింగ+అర్చనపరులు+అగువారలన్‌= 
లింగాధిష్టానంలో పూబించటంచేత (శ్రేష్టులైన ఆ కృష్ణార్ణునులను; అర్ఫా+ఆరాధకుండవు+అగు= ప్రతిమాధిష్టానంలో ఆరాధించిన 
వాడవైన; నీకున్‌= నీకు; ఎట్టు= ఏ విధంగా; జయింపవచ్చున్‌= జయించటం సాధ్యమవుతుంది?; మీమీ పూర్వజన్మంబుల+అర్భనం 
బుల ఫలంబులు= మీమీ పూర్వజన్మలలోని పూజల ఫలాలను; తారతమ్యంబులతోన్‌= తర తమ భావాలతో (హెచ్చుతగ్గులతో 
యథోచితంగా); అనుభవింప వలవదే?= అనుభవించవద్దా? (అనుభవించవలసిందే; అని= ఇట్లు; తెలియన్‌= తెలిసే విధంగా; 
పలుకుటయున్‌= చెప్పగానే; అశ్వత్థామ; పులకిత+అంగుండును= పులకాంకురములు ఉదయించిన శరీరంగల వాడయి(మరియు); 
సమాహిత+అంతరంగుండును= నిశ్చలమైన మనస్సుగలవాడు; ఐ= అయి; రుద్రునిన్‌= శివుడిని; తలంచి= స్మరించి; నమ 
స్కరించి= మొక్కి; కేశవున్‌= ఆ నారాయణాంశతో జనించిన కృష్ణుడిని; కొనియాడి= ప్రశంసించి; పరాశర నందనునకున్‌=పరాశర 
మహాముని కుమారుడైన వ్యాసభగవానుడికి; అభివందనంబు= నమస్కారం; చేసినన్‌= చేయగా; ఆ+మహాముని= ఆ వ్యాసమహర్షి 
అంతర్జానంబు+చేయన్‌= తిరోధానం చేయగా, కనుమరుగు కాగా, మాయమైపోగా; తానును= ఆ అశ్యత్తామ తానుకూడ; మరలి 
వచ్చి= తిరిగి వచ్చి; నిజరథ+ఆరూఢుండు+ఐ= తన రథాన్ని ఎక్కినవాడై; అరుణగభస్తి= సూర్యుడు (అరుణ= ఎర్రని, గభస్తులు= 
కిరణాలు కలవాడు; అరుణగభస్తి= సూర్యుడు); అస్తగిరి సమీపంబునకున్‌= అస్తాద్రి సమీపానికి; అరుగుటన్‌= వెళ్ళుటను (సూర్యా 
స్తమయాన్ని); కనుంగొనుచున్‌= గమనిస్తూ; కురుపతి పాలికిన్‌= దుర్యోధనుడి సమీపానికి; చని= వెళ్ళి; అతనికిన్‌= ఆ దుర్యోధను 
డికి; కాల+ఉచితంబు= సమయానికి తగిన విషయాన్ని; ఎజింగించినవాండై= తెలియజేసినవాడై; బలంబులన్‌= సైన్యాలను; 
తివియన్‌= ఉపసంహరించటానికి (యుద్దం ఆపటానికి); నియమించెన్‌= నియోగించాడు; అట్టు= ఆ విధంగా; తిరిగి= మగిడి; 
దీనంబులు+అగు+ఆననంబుల తోడన్‌= దైన్యంతో నిండిన ముఖాలతో; కౌరవులు= కౌరవవీరులు; విడిదలకున్‌= విడిది చేసిన 
నివాసాలకు; పోయిరి= వెళ్ళారు; పాండవులు= పాండవ యోధులు; బహుతూర్య నినదంబులు= అనేక వాద్యాల ధ్వనులు; 
సింహనాదంబులు= వీరుల సింహనాదాలు; చెలంగన్‌= చెలరేగగా; పొంగారిన సము[ద్రంబు చందంబునన్‌= ఉప్పొంగిన సముద్రం 
వలె; ఉల్లసిల్లు సైన్యంబు= ప్రకాశించే సైన్యాన్ని; మగిడించికొని= మరల్చుకొని; నిశ్చింతంబులు+అగు+అంతఃకరణంబులతోన్‌= 
చింతలేని మనస్సులతో; కృష్ణ+ఉపలాలితులు+అగుచున్‌= కృష్ణుడిచేత అభినందించబడుతూ; నిజశిబిరంబులకున్‌= తమ శిబి 
రాలకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+ఆ= అటు తరువాతనే; ధనంజయుండు= అర్జునుడు. 


తాత్పర్యం: ఏ విధంగా శివారాధన చేసినా మనోరథాలు అన్నీ నెరవేరుతాయి. అయినా అందులో లింగాకారంలోఉన్న 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 737 
శివుడిని పూజించటం, 'ప్రతిమాకారంలో ఉన్న శివుడిని పూబించటం కంటె ఎన్నో రెట్లు అధికం. ఆ కృష్ణార్జునులు 
లింగాకారంలో ఉన్న శివుడిని ఆరాధించారు. నీవేమో (ప్రతిమలో శివుడిని పూజించావు. అందుకే వారిని జయించటం 
నీ కెట్టా సాధ్యమవుతుంది? మీరు మీరు పూర్వజన్మలో చేసిన పూజా ఫలాలను తారతమ్యాలతో అనుభవించక 
తప్పుదు.” కదా-అని తెలియజెప్పగా, అశృత్తామ పులకించి, ప్రశాంతతపొందిన మనస్సుతో ఆ పరమేశ్వర రూపాన్ని 
మనస్సులో ధ్యానించి, నమస్కరించాడు. కృష్ణుడిని ప్రస్తుతించాడు. వ్యాసుడికి పాదాభివందనం చేశాడు. అప్పుడు 
వ్యాసుడు అంతర్జానం చెందగా. అశ్వత్థామ వెంటనే మళ్ళీ వచ్చి, రథాన్ని అధిరోహించాడు. అప్పుడే సూర్యాస్తమయం 
అవుతూ ఉండటం గమనించి దుర్యోధనుడి సమీపానికి వెళ్ళాడు. 'సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. ఇక యుద్దం 
విరమింపజేసి సైన్యాన్ని మరలిస్తాను' అని తత్కాలోచితంగా చెప్పాడు. సైన్యం యుద్దరంగంనుండి మరలింది. 
ఆ కౌరవనీరులు ముఖాలు దీనంగా పెట్టి తమ తమ విడిదులకు తరలి వెళ్ళారు. పాండవులు, విజయభేరులు 
(మోగిస్తూ సింహనాదాలు చేస్తూ ఉప్పొంగుతున్న సము(ద్రంవలె ఉన్న సైన్యాన్ని మరలించుకొని, ఏ చింతా లేక 
సంతోషంతో నిండిన మనస్సులతో శ్రీకృష్ణుని అభినందనలు అందుకొంటూ తమ శిబిరాలకు వెళ్ళారు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


వేదవ్యాసమునీంద్రు( డర్దునునకు( బరమేశ్వరు మహిను సెప్పుట (సం. 7-173-2) 


మ. మహనీయాకృతి సంయమిప్రవరు ధర్మస్పూర్తి సంకీర్తనీ 
యు హుతాగ్ని ప్రతిమానతేజు. గరుణాయుక్తుం బ్రతీపాన్వయో 
ద్వహు నాశ్చర్యకర ప్రబోధనిధి వేదవ్యాసు( బుణ్యున్‌ జయా 
వహు. డై వచ్చినవాని నాగమసుఖావాసాననాంభోరుహున్‌. 420 


ప్రతిపదార్థం: మహనీయ+ ఆకృతిన్‌= గొప్పతేజస్సుతో కూడిన ఆకారంకలిగిన; వానిని, సంయమి, ప్రవరున్‌= మునులలో శ్రేష్టుడైన 
టువంటి వానిని, ధర్మస్ఫూర్తి సంకీర్తనీయున్‌= ధర్మదేవతయొక్క సాక్షాత్కారమని కీర్తించదగినవానిని - ధర్మదేవతయే 
మూర్తీభవించి సాక్షాత్కరించిందా అనే విధంగా ఉన్నట్టివానిని; హుత+అగ్ని ప్రతిమానతేజున్‌= హోమాగ్గితో (హోమకుండంలోని 
అగ్నితో) సమానమైన తేజస్సు కలిగి ఉన్నవానిని; కరుణాయుక్తున్‌= దయతో కూడుకొని ఉన్నట్టివానిని; ప్రతీప+అన్వయ+ఉద్వహున్‌= 
ప్రతీపుడనే మహారాజు వంశాన్ని, _ ఉద్దరించినవానిని; ఆశ్చర్యకర (ప్రబోధనిధిన్‌= ఆశ్చర్యాన్ని గొలిపే విజ్ఞానానికి నిధి 
అయినటువంటివానిని; పుణ్యున్‌= పవిత్రుడైనట్టివానిని; జయ+ఆవహు(డు+ఐ వచ్చినవానిన్‌= విజయాన్ని చేకూర్చువాడై 
వచ్చినవాడు; ఆగమ+సుఖావాస+ఆనన+అంభోరుహున్‌= వేదాలకు సుఖనివాసమైన ముఖ కమలం కలవాడై యున్నట్టివానిని; 
వేదవ్యాసున్‌= వేదవ్యాసుని. 


తాత్సర్యం: (అర్జునుడు) మహనీయమైన ఆకారం కలవాడు, మునులలో శ్రేష్టుడు, ధర్మతేజస్సు చేత కీర్తించదగినవాడు, 
హోమాగ్నితో సమానమైన కాంతికలవాడు, దయాగుణంతో కూడుకొన్నవాడు, ప్రతీప మహారాజు వంశాన్నిఉద్దరించిన 
వాడు, ఆశ్చర్యాన్ని గొలిపే విజ్ఞానానికి నిధి అయినటువంటివాడు, వేదాలకు సుఖ నివాసమైన ముఖ పద్మం కలవాడు, 
విజయాన్ని కలిగించటానికై వచ్చినవాడు అయిన వేదవ్యాస మహర్షిని (తరువాతి వచనంతో అన్వయం) 


విశేషం: కురువంశీయుడైన ప్రతీపుడనే రాజు మిక్కిలి ధర్మాత్ముడు, తపశ్ళాలి. అతడు గంగాతీరమందు తపస్సు చేస్తూ ఉండగా 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 

అతడి గుణగణాలకు మురిసిపోతూ గంగాదేవి వచ్చి అతడి కుడితొడపై కూర్చుండి తనను వివాహమాడుమని కోరింది. ప్రతీపుడు 
ధర్మాతిక్రమణం చేయలేక అందులకంగీకరించలేదు. కాని, 'తనయులకు, కూతుళ్ళకు కూర్చొనటానికి తగిన నా కుడితొడపై 
అధిష్టించావు కాబట్టి నిన్ను కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ (ప్రతీపకుమారుడు శంతనుడు గంగను పెండ్లాడి, 
తండ్రి మాట నిలబెట్టాడు. ఆ గంగాపుత్రుడే భీష్ముడు. భీష్ముడు ఆజన్మబ్రహ్మచారి - శంతనుడి రెండవ భార్య సత్యవతి. 
ఆమె పుత్రులు విచిత్రవీర్య చిత్రాంగద క్షేత్రముల యందు దేవరన్యాయంతో వ్యాసుడు సంతానోత్పత్తి చేసి ప్రతీపుని(కురు) 
వంశాన్ని నిలబెట్టాడు. ఇట్టా ఉన్నది కాబట్టే ప్రతీపాన్వయోద్వహుడైనాడు వ్యాసుడు. “ప్రతీప్తానయోద్వహున్‌' అనే పాఠం ఉస్మానియా 
ప్రతి ఆదరించింది. ఇది అంత అర్థవంతంగా లేదు. పాఠాంతరంగా చూపిన “ప్రతీపాన్యయోద్వహున్‌' అనే పాఠమే సముచితంగా 
ఉన్నది. కాబట్టి దానినే స్వీకరించి వ్యాఖ్యానించటం జరిగింది. (ప్రతీపుని కథ సం. భార. ఆదిపర్వం - 97, 98 అధ్యాయాలు 
మరియు తెలుగు భారతంలో- ఆది - చతుర్థాశ్వాసం 135వ పద్యం నుండి) 


వ. అంతంతం గనుంగొని యత్యంతవినయ సంభ్రమంబులతో దండప్రణామంబు సేసి యాసనార్హ్యపాద్యాది 
పూజనంబుల నారాధించి సమీపభూమిం గూర్లుండి కృతాంజలి యై సుప్రసన్నంబగు నమ్మహాముని వదనంబు 
వీక్షించి. 421 


ప్రతిపదార్హం: అంతంతన్‌= కొంచెం దూరంలో; కనుంగొని= చూచి; అత్యంత వినయ సంబ్రమంబులతోన్‌= మిక్కిలి వినయంతో, 
వేగిరపాటుతో; దండప్రణామంబు+చేసి= దండవత్‌ ప్రణామం అనగా సాష్టాంగ నమస్కారం చేసి; ఆసన+అర్హ్యపాద్య+ఆది 
పూజనంబులన్‌= ఆసనం, అర్హ్యం, పాద్యం మొదలైన పూజా విధులతో; ఆరాధించి= పూజించి; సమీపభూమిన్‌= దగ్గరి ప్రదేశంలో; 
కూర్చుండి= కూర్చొని; కృత+అంజలి ఐ= చేయబడిన అంజలి బంధం కలవాడై (చేతులు జోడించి); సుప్రసన్నంబు+అగు= 
మిక్కిలి ప్రసన్నంగా ఉన్న చిరునవ్వుతో కూడిన; ఆ+మునివదనంబు= ఆ కృష్ణద్వైపాయనముని ముఖాన్ని; వీక్షించి= చూచి. 


తాత్సర్యం: కొంతదూరంలో చూచి వేగిరపాటుతో లేచి ఎదురేగి వినయంతో సాష్టాంగనమస్కారం చేసి తోడ్కొని 
వచ్చి సమీపస్థలంలో కూర్చుండబెట్టి, అర్థ్య పాద్యాది పూజలతో ఆరాధించి, దగ్గరగా వచ్చి నేలమోదకూర్చొని, 
మందహాసం చిందే అతడి వదనారవిందాన్ని చూస్తూ, చేతులు జోడించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. * అవధరింపు మహాత్మ! కయ్యమున నేను । శాత్రవుల నేయం బూనుచో సరభసముగ 
నడరి ముందట నొకరు(డు పుడమి నడుగు । లిడక పావకనిభమూర్తి యెసక మెసంగ. 422 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహానుభావా! వ్యాసమహామునీ!; అవధరింపు= సావధానంగా వినండి; కయ్యమునన్‌= యుద్దంలో; 
నేను= నేను; శాత్రవులన్‌= శత్రువులను; ఏయన్‌+పూనుచోన్‌= కొట్టటానికి పూనుకొంటూ ఉండగా; సరభసముగన్‌= త్వరితంగా; 
అడరి= విజృంభించి; ముందటన్‌= నా ముందర; ఒకరు(డు= ఒకడు (ఒక మహాపురుషుడు అని భావం); పుడమిన్‌+అడుగులు+ఇడక= 
భూమిపై పాదాలు మోపక; పావక నిభమూర్తి= అగ్నితో సమానమైన ఆకృతి; ఎసక మెసంగన్‌= (ప్రకాశించగా. 


తాత్పర్యం: మహాత్మా! నేను చెప్పే విషయం సావధానంగా వినండి. నేను యుద్దంలో శత్రువులను కొట్టటానికి 
పూనుకొంటూ ఉండగా, నా ముందర భూమిపై కాళ్ళంటకుండా త్వరత్వరగా విజృంభించి నడుస్తూ, అగ్నివలె 
జ్వలిస్తూ ఉన్న ఆకారంతో ఒక మహాపురుషుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 739 
చ. కిరణము లుల్లసిల్ల దన కేల నుదగ్రపుశూల ముండంగాం 
బొరింబొరి నందు ఘోరముగ బుట్టినశూల పరంపరల్‌ గరం 
బరుదుగ వారి నెల్ల దెగటార్ప6గ నే వెనుకన్‌ శరంబులం 
గురియుచు( జంపినాండ నని కొందు జయంబు సముద్ధటంబుగన్‌. 423 


ప్రతిపదార్థం: కిరణములు= తళుకులు; ఉల్లసిల్లన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; తనకేలన్‌= తన చేతిలో; ఉద(గ్రపు శూలము= 
భయంకరమైన శూలం; ఉండ(గాన్‌= ఉండగా; అందున్‌= ఆ శూలమందుండి; ఘోరముగన్‌= భయంకరంగా; పొరిన్‌+పొరిన్‌= 
మాటిమాటికీ; పుట్టిన శూలపరంపరల్‌= పుట్టుతూ ఉన్న శూలాల వరుసలు; కరంబు= మిక్కిలి; అరుదుగన్‌= ఆశ్చర్యం కలిగించే 
విధంగా; వారిన్‌+ఎల్లన్‌= ఆ శత్రువులందరిని; తెగటార్స(గన్‌= సంహరించగా; ఏన్‌= నేను; వెనుకన్‌= అటు తరువాత; శరంబులన్‌= 
బాణాలను; కురియుచున్‌= కురిపిస్తూ; చంపినాండన్‌+అని= సంహరించినవాడిని (నేనే) అని; జయంబు= విజయాన్ని; 
సముద్భటంబుగన్‌= గొప్పగా; కొందున్‌= గైకొంటూ ఉన్నాను (నిజానికి సంహరించిందతడే, కీర్తి మాత్రం నాకు అని భావం). 


తాత్సర్యం: తన చేతులలో తళుకులీనే భయంకరమైన శూలం పట్టుకొన్నాడు. ఆ శూలం నుండి మరెన్నో 
భయంకరాలైన శూలాలు మాటిమాటికీ పుట్టుతూ, శత్రువులందరినీ సంహరిస్తూ ఉంటే నా కెంతో ఆశ్చర్యం కలిగింది. 
అతడు నా ముందు సంహరిస్తూ పోతూ ఉంటే నేను వెనుకనుండి శత్రువులపై బాణాలు కుమ్మరిస్తూ పోతూ 
౦హరించింది నేనే అని అనుకొంటూ ఉన్నానే తప్ప, నిజానికి సంహరించింది నేను కాదు - అతడే. కాని 
సంహరించాననే కీర్తి, శత్రువిజయం గొప్పగా నాకు దక్కింది. 


(జే 


క _ అప్పురుషు€ డెవ్వండో యని | యెప్పుడు మది దలంతు; నతని నేర్పడ నాకుం 
జెప్పవలయు' నని యడిగిన | నప్పార్దున కిట్టులనియె నమ్మని ప్రీతిన్‌. 424 


ప్రతిపదార్థం: ఆ+పురుషుండు= ఆ మహాపురుషుడు; ఎవ్వ(డో?= ఎవడు కావచ్చు?; అని= ఇట్లు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; మదిన్‌= 
మనస్సులో; తలంతన్‌= అనుకొంటూ ఉన్నాను; అతనిన్‌= ఆ మహాపురుషుడిని గూర్చి; ఏర్పడన్‌= స్పష్టంగా తెలిసే విధంగా; 
నాకున్‌= ఓ వ్యాసమహామునీ! నాకు; చెప్పవలయున్‌= చెప్పాలి; అని= అని ఈ విధంగా; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+పార్టునకున్‌= 
ఆ అర్జునుడితో; ఆ+ముని= ఆ వ్యాసముని; టీతిన్‌= సంతోషంతో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: ఆ దివ్యపురుషుడు ఎవరా? అని ఎప్పుడు మనస్సులో అనుకొంటూ ఉంటాను. అత డెవడో నాకు 
మీరు స్పష్టంగా చెప్పాలి” అని అర్జునుడు అడుగగా, ఆ వ్యాసమహర్షి సంతోషంతో ఇట్టా అన్నాడు. 
వ. నీయడిగిన యతండు. 425 
తాత్సర్యం: నీవు అడిగిన ఆ మహాపురుషుడు. 
ఉ. ఆదికి నాది, లోకముల కన్నిటికిం బ్రభు( డవ్యయుండు, వే 

దాది పవిత్ర వాచక సహస్ర పరిస్పుట వాచ్యరూపు(, డం 

హోదళన ప్రకారక శుభోదయ కారక దివ్యనాము6 డం 

బాదయితుండు దృజ్మహిత ఫాలుండు లోలుడు భక్తి యుక్తికిన్‌. 426 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: (ఓ అర్జునా! అతడు) ఆదికిన్‌= ఈ సృష్ట్యాదికి; ఆది= మూలం - తానే సృష్ట్యాదిఅయి తన కాది అంటూ లేని 
వాడు; లోకములకు+అన్నిటికిన్‌= సమస్త లోకాలకు; ప్రభుండు= అధిపతి; అవ్యయుండు= అంతరించటం అనేది లేనివాడు; వేద+ 
ఆది= వేదాలు మొదలుగా గల; పవిత్రవాచక సహ(స్ర= పవిత్రములైన శబ్దసహ(స్రాలకు, అనగా వేదాలు ఉపనిషత్తులు మొదలైన 
వేలకొలది శబ్దరాశులకు; పరిస్ఫుట వాచ్యరూపు(డు= స్పష్టమైన వాచ్యార్థస్వరూపుడైనవాడు (వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి 
ఈతడి తత్తాన్నే ప్రస్ఫుటంగా బోధిస్తూ ఉన్నవని భావం); అంహోదళన ్రకారక= పాపఖండన రూపమైన; శుభోదయ= 
మంగళకరమైన అభివృద్దిని; కారకన్‌= చేయునట్టి; దివ్యనాము(డు= దివ్యమైన నామధేయం కలవాడు - అనగా ఇతడి దివ్యనామం 
స్మరణం చేసినంత మాత్రాన పాపాలు నశించి శుభాలు చేకూరుతవి; అంబాదయితుండు= పార్వతీదేవికి భర్త; దృక్‌+మహి తఫాలు(డు= 
తృతీయ నేత్రంచేత పూజితమైన (ఒప్పుతున్న) లలాటభాగం కలవాడు; భక్తియుక్తికిన్‌= భక్తియోగానికి; లోలుండు= ఆసక్తి 
చూపేవాడు (నిష్కపట భక్తిచే వశుడవుతాడు). 


తాత్సర్యం: అతడు ఈ సృష్టి కంతటికి మూలమైనవాడే కాని తనకు ఆది అనేది లేనివాడు (అనాది). ఈ 
లోకాలనన్నింటిని పరిపాలించే ప్రభువు. తనకు అంతం అనేది లేనివాడు, వేదాలు ఉపనిషత్తులు మొదలైన అనంత 
శబ్దరాళి ప్రబోధించే తత్త్యస్వరూపుడు. పాపాలు హరించి, శుభాలు కూర్చే దివ్యమైన నామం కలవాడు, పార్వతీపతి. 
మూడవకంటితో (ప్రకాశించే లలాటం కలవాడు. భక్తికి వశమయ్యేవాడు. 


విశేషం: లోకముల కన్నిటికిన్‌ - లోకాలు పధ్నాలుగు. ఊర్హ్యలోకాలు ఏడు. అవి 1.భూర్జోకం, 2.భువర్జోకం, 3.సువర్గోకం (స్వర్గం) 
4.తపోలోకం, 5.మహర్ణోకం, 6.జనలోకం, 7.సత్యలోకం ఇవి. ఇక అధోలోకాలు: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, 
రసాతల, పాతాళలోకాలు ఏడు. మొత్తం పదునాలుగు. ఇవే చతుర్దశ భువనాలు అని తెలియాలి. పురాణాలలో ఈ లోకాల 
వర్షన కానవస్తుంది. 


క. యోగీంద్రచిత్తకమలా । భోగ మధుప విభుండు, ప్రకృతిపురుషాతు(డు, ని 
ర్జోగ స్వరూపుం డవ్య । క్తా గోచరు6 డధికసులభు6 డమలాత్ములకున్‌. 427 


ప్రతిపదార్థం: యోగి+ఇంద్రు= యోగీశ్వరుల యొక్క; చిత్త కమల=మనస్సుఅనే కమలంయొక్క; ఆభోగ= పరిపూర్ణ-అనగా 
విశాల మైన చిత్తకమలానికి; మధుప విభుండు= మేటి తుమ్మెదఅయినవాడు (ఎట్లాగయితే తుమ్మెద కమలంలో మకరంద లోలుపమై 
స్థిరంగా ఉంటుందో అట్లే ఈతడు యోగీశ్వరుల మనస్సులలో భక్తికి వివశుడై స్థిరంగా ఉంటాడని భావం. ఇది రూపకాలంకారం); 
ప్రకృతి పురుష+ఆత్ముడు= (ప్రకృతి పురుషులే స్వరూపంగా కలవాడు (“శో ప్రకృతిం పురుషం చైవ విద్ద్యనాదీ ఉభావపి”అనేగీతా 
శ్లోకభాష్యంలో శంకర భగవత్సాదులు “ప్రకృతిం పురుషం చైవ ఈశ్వరస్య ప్రకృతీ తౌ (ప్రకృతి పురుషా’ - అని (ప్రకృతి పురుషులు 
అనాదులై భగవత్స్యరూపంగా ఉన్నారని చెప్పి ఉన్నారు); నిర్ఫోగ స్వరూపుడు= విషయోపభోగరహితమైన స్వరూపం కలవాడు- 
అనగా ఆత్మారాముడు; అవ్యక్త+అగోచరుండు= అవ్యక్తం అనగా సత్యజ్ఞానానంద స్వరూపమైన నిరాకార పరబ్రహ్మం - తద్రూపుడై 
ఉండటంచేత అగోచరుడు అనగా చక్షురాది ఇంద్రియాలకు మనస్సునకు కూడా అందనివాడు. ఇందుకు -“యతో వాచో నివర్తంతే 
అప్రాప్యమనసా సహ” అనే శ్రుతివాక్యం ప్రమాణం. అంతటి దుర్చోధమైన స్వరూపం కలవాడైనా భక్తాను[గ్రహార్థం వివిధ రూపాలతో 
అవతరించి); అమల+ఆత్ములకున్‌= నిర్మలమైన మనస్సుగల భక్తులకు; అధిక సులభుండు= మిక్కిలి అనాయాసంగా లభించేవాడు. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 741 


తాత్సర్యం: బాహ్యదృష్టికి అగుపించనివాడు. నిర్మలమైన చిత్తం కలవారికి చాల సులువుగా లభించేవాడు. 


ఉ. నీలగళుండు, శంకరుండు, నిత్యుండు, సత్యసురూపు(, డుజ్జ్వల 
త్మాల మహానల ప్రశమక ప్రచురామృతవృష్టి విస్పుర 
ద్ధాలమృగాంక శేఖరుండు, దైత్యకుల ప్రవిదారణ క్రియా 
లోల పరశ్వథుండు, సకలుం డమలుండు, ప్రియుండు శాంతికిన్‌.' 428 


ప్రతిపదార్థం: నీలగళుండు= నల్లనైన అనగా నల్లగా మారిన కంఠం గలవాడు - దేవాసురుల అమృతమథన సమయంలో పుట్టిన 
కాలకూట విషాన్ని దేవాసురులు వేడగా లోకకల్యాణార్థమై మింగటంచేత కంఠం నల్లగా మారి నీలకంఠుడని ప్రసిద్ధి చెందినవాడు. 
దీనిచే భక్తపారవశ్యం వ్యక్తమవుతూ ఉన్నది; శంకరు(డు= శుభాన్ని కలుగజేసేవాడు - అరిష్టాలను నివారించి మంగళాన్ని చేసేవాడు- 
దీనిచేత మృత్యువునే దూరీకరించి దీర్దా యుషాన్ని మార్కండేయుడికి అనుగ్రహించిన వృత్తాంతం వ్యక్తీకరించబడింది; నిత్యుండు= 
నిత్యస్వరూపుడు - మూడు లోకాలలోనూ చెక్కుచెదరక ఒకే విధంగా ఉండే స్వరూపం కలవాడు; సత్యసురూపుండు= సత్యమైన 
స్వరూపం కలవాడు - అనగా మూడు లోకాలలో అబాధితమైన తన అస్తిత్వం కలవాడు. “సత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ అనే 
(శుతి వాక్యం (ప్రకారం సత్యమే తన రూపైన వాడని భావం; ఉజ్జ్యలల్‌= మండుతున్న; కాలమహానల= గొప్ప ప్రళయ కాలాగ్నిని; 
ప్రశమక= చల్లార్సేటటువంటి; ప్రచుర+అమృతవృష్టి= గొప్ప అమృతవర్షం కలిగి; విస్ఫురత్‌= (ప్రకాశించే; బాలమృగ+అంక= 
బాలచంద్రుడు; శేఖరు(డు= శిరోభూషణంగా కలిగినవాడు (భీకరంగా ప్రళయాన్ని చెలరేగి జగత్తును కాల్ఫివేస్తూ ఉంటే తాను 
శిరోభూషణంగా ధరించిన బాలచం[ద్రుడిద్వారా అమృతవృష్టి కురిపించి ఆ ప్రళయాన్నిని చల్లార్చి జగత్కల్యాణం చేసినవాడని 
భావం); దైత్యకుల= రాక్షసుల సమూహాన్ని; ప్రవిదారణ (క్రియా= చీల్చి ఖండించివేయటంలో; లోల= ఆసక్తమైన; పరశ్వథుండు= 
గం[డ్రగొడ్డలి కలవాడు; సకలుండు= ఏ విధమైన పాపం అంటనివాడు - నిర్మలుడు; శాంతికిన్‌= శాంతిభావానికి; ప్రియుండు= 
మిక్కిలి ఇష్టమైనవాడు; (ఓ అర్జునా! నీ ముందు శూలధారి అయి వెళ్ళుతూ శత్రుసంహారం చేసినవాడు ఇట్టివాడు - అనగా 
అతడు ఆ పరమేశ్వరుడు పార్వతీపతి శివుడు). 


తాత్పర్యం: నల్లని కంఠం కలవాడు, శుభాన్ని కలిగించేవాడు, శాశ్వతంగా ఉండేవాడు, సత్యమైన స్వరూపం 

కలవాడు, మండుతున్న ప్రళయకాల మహాగ్నిని చల్లార్చే అమృతవర్షమైనవాడు, (ప్రకాశించే బాలచంద్రుని 
౧ యా 

శిరోభూషణంగా కలవాడు, రాక్షససమూహాన్ని ఖండించే పనిలో ఆసక్తిగల గండ్రగొడ్డలి కలవాడు, అంతా 

తానైనవాడు, పవిత్రమైన వాడు, శాంతి అంటే ఎంతో ఇష్టపడేవాడు. 


వ. అని ప్రశంసించి కవ్వడి గనినవా(డు రుద్రుం డగుటం దేటపటిచి దక్షమఖ మథన త్రిపుర మర్దనాదులగు 
నద్దేవుని దివ్యలీల లుపన్యసించి మహాదేవ పశుపతి శివప్రముఖంబు లగు తదీయ భవ్యనామంబులకుం 
బ్రవృత్తి నిమిత్తంబులగు నరంబులు దెలియ నిర్వచనంబు సేసి; 'యట్టి పరమేశ్వరుండు నీకు వరదుండయి 
సన్నిధిసేసె నతనిం గని పెన్నిధిం గన్న పేదవోలెం గృతార్జుండ వై; తయ్యంధకాసురభంజను కతంబున గడింది 
పగ రడంగుదు; రయ్యాదిమ ధనుర్ధరుం డివ్విధంబున; వైరివధం బాపాదింప నీకు గెలుపు గొనుట సుకరం 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 

బయ్యె;నీ తపంబు పెంపునం దొల్లి సన్నిహితుండై నీకుం బ్రియంబుగా దివ్యాస్త్రంబు లొసంగె; నంతటం దనివి 
సనక యత్తెటింగున భక్తపరాధీనత్వంబు ప్రకటించె; నీవు పుణ్యాత్ముండ వప్పరమాత్ము నాత్మనిలిపి నమస్కరింపు; 
మాసర్వలోక శరణ్యు శరణంబు సొరు మక్కరుణాకరుండు శరణాగతులకు నాయు రారోగ్ర్వైశ్వర్యాది 
సకలాభిమతంబులు నిత్యంబులుగా( బ్రసాదించు' నని నిర్దేశించిన నయ్యర్జ్హునుండు దండ ప్రణామ 
పూర్వకంబుగా భక్తి రసాయత్తంబగు చిత్తంబునం జంద్రధరు నెలకొలిపి సాంద్రానందం బనుభవించి 
సాత్యవతేయు చరణంబుల కెజింగిన, నమ్మునీంద్రుం డయ్యింద్ర నందను నభినందించి 'సుఖివి గ మ్మని 
దీవించి విజయం చేసి నని యిట్లు సంజయుండు ధృతరాషున కెజింగించె నని జనమేజయునకు 
వైశంపాయనుండు సెప్పుటయు. 429 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; (ప్రశంసించి= వర్షించి చెప్పి; కవ్వడి+కనినవా(డు= అర్జునుడు చూసినవాడు; రుద్రుండు+ 
అగుటన్‌+ తేటపటిచి= సాక్షాత్తూ పరమేశ్వరుడే అయి ఉండటాన్ని స్పష్టంగా తెలియజెప్పి; దక్షమఖమథన (త్రిపుర మర్దనాదులు 
+అగు+ఆ+దేవుని దివ్యలీలలు= దక్షప్రజాపతి యజ్ఞాన్ని, తన భార్య సతీదేవి అవమానాన్ని పురస్కరించుకొని ధ్వంసం చేయటం, 
త్రిపురాసుర సంహారం మొదలైన ఆ మహాదేవుడి దివ్యలీలను; ఉపన్యసించి= వివరంగా చెప్పి; మహాదేవ పశుపతి శివ ప్రముఖంబులు 
+అగు= మహాదేవుడు, పశుపతి, శివుడు మొదలైన; తదీయ దివ్యనామంబులకున్‌= ఆ పరమేశ్వరుడి దివ్యములైన పేర్లకు; ప్రవృత్తి 
నిమిత్తంబులు+అగు+అర్థంబులు= (ప్రవృత్తికి నిమిత్త భూతములైన అర్థాలను (ఆ పేర్లతో పిలవటానికిగల హేతువేమిటో, దానికి 
గల కథలెట్టివో వాటిని-అని భావం); తెలియన్‌= తెలిసే విధంగా; నిర్వచనంబు+చేసి= వివరించి చెప్పి; అట్టి పరమేశ్యరుండు= 
అటువంటి పరమశివుడు; నీకున్‌= ఓ అర్జునా! నీకు; వరదుండు+అయి= కోరిన వరాన్ని ఇచ్చినవాడై; సన్నిధి+చేసెన్‌= సమీపానికి 
వచ్చాడు; అతనిన్‌= ఆ పరమేశ్వరుడిని; కని= చూచి; పెన్నిధిన్‌= పెద్ద ధనరాశిని; కన్న= పొందిన; పేద+పోలెన్‌= దరి(ద్రుడివలె; 
కృత+అర్భుండవు= చేయబడిన అనగా నెరవేరిన ప్రయోజనం కలవాడవు; ఐతి(ఏ)= అయినావు; ఆ+అంధకాసురభంజను కతంబు 
నన్‌= (అంధకుడనే రాక్షసుడిని సంహరించటం వలన శివునకు అంధకాసుర భంజనుడనే పేరు కలిగినది) అట్టి శివుడి కారణాన; 
కడింది పగణు= (ప్రబల శత్రువులు; అడంగుదురు= నశిస్తారు; ఆ+ఆదిమ ధనుర్రరుండు= ఆ (ప్రప్రథమ ధనుర్జారి అయిన 
శివుడు; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వైరివధంబు= శత్రువధను; ఆపాదింపన్‌= చేయగా; నీకున్‌= ఓ అర్జునా నీకు; గెలుపు+ 
కొనుట= విజయం పొందుట; సుకరంబు+అయ్యెన్‌= సులభమయింది; నీ తపంబు పెంపునన్‌= నీవు (ఇంతకు ముందు) చేసిన 
తపస్సు పెరుగుదలచే; తొల్లి= ముందు (పూర్వం); నీకున్‌= నీకు; సన్నిహితుండు+ఐ= ప్రత్యక్షమై; ప్రియంబుగాన్‌= ఇష్టమయ్యే 
విధంగా; దివ్య+అస్త్రంబులు= దివ్యములైన అస్త్రాలను - ఆగ్నేయ వారుణాదులను; ఒసంగెన్‌= ఇచ్చాడు; అంతటన్‌= అంతటితో; 
తనివి+చనక= తృప్తి తీరక; ఈ+తెజంగున్‌= ఈ విధంగా; భక్తపరాధీనత్వంబు= (తనయొక్క) భక్తవివశత్వాన్ని; ప్రకటించెన్‌= 
ప్రకటించాడు; నీవు పుణ్యాత్ముండవు= ఓ అర్జునా! నీవు పుణ్యమూర్తివి; ఆ+పరమాత్మున్‌= ఆ పరమేశ్వరుడిని; ఆత్మన్‌= మనస్సు 
లో; నిలిపి= నిలుపుకొని; నమస్కరింపుము; ఆ సర్వలోక శరణ్యున్‌= సమస్త లోకాలకు రక్షణ నిచ్చే సామర్థ్యంగల ఆ పరమశివుడిని; 
శరణంబు+చొరుము= శరణాగతి పొందుము; ఆ+కరుణాకరుండు= ఆ దయానిధి; శరణాగతులకున్‌= శరణు కోరి వచ్చిన 
వారికి; ఆయుః+ఆరో గ్య+ఐశ్వర్య+ఆది సకల+అభిమతంబులు= ఆయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం - ఈ మొదలగు సమస్తములైన 
కోరికలు; నిత్యంబులుగాన్‌= నిత్యములై ఉండేటట్టు; ప్రసాదించున్‌+ అని= అనుగ్రహిస్తాడు అని; నిర్దేశించినన్‌= చెప్పగా; ఆ+ 
అర్జునుండు; దండప్రణామ పూర్వకంబుగాన్‌= సాష్టాంగ నమస్కార పురోస్పరంగా; భక్తి రస+ఆయత్తంబు+అగు= భక్తి రసానికి 
అధీనమైన; చిత్తంబునన్‌= మనస్సులో; చం(ద్రధరున్‌= శివుడిని; నెలకొల్సి= నిలుపుకొని; సాంద్ర+ఆనందంబు= గొప్ప ఆనందాన్ని; 
అనుభవించి= పొంది; సాత్యవతేయు చరణంబులకున్‌= వ్యాస మహాముని పాదాలకు; ఎజంగినన్‌= (మొక్కగా; ఆ+ముని+ఇంద్రుండు= 
ఆ మహాముని; ఆ+ఇంద్రనందనున్‌= ఆ అర్జునుడిని; అభినందించి= మెచ్చుకొని; సుఖివి కమ్ము+అని= సుఖం కలవాడవు అగుమని; 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 743 
దీవించి= ఆశీర్వదించి; విజయం చేసెన్‌+అని= వెళ్ళిపోయాడు అని ఈ విధంగా; సంజయుండు; ధృతరాష్ట్రునకున్‌= ధృతరాష్ట్ర 
మహారాజునకు; ఎజింగించెన్‌= తెలిపాడు; అని= అని ఈ విధంగా; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుకు; వైశంపాయ 
నుండు= వైశంపాయన మహాముని; చెప్ప్తుటయున్‌= చెప్పగానే. 
తాత్పర్యం: వ్యాసు డిట్టా అతడి గుణగణాలను (ప్రస్తుతించి, అర్జునుడు చూచినవాడు సాక్షాత్తు రుద్రుడని తెలియ 
చెప్పి, దక్షయజ్ఞ ధ్వంసం, (త్రిపురాసురమర్దనం మొదలైన ఆయన దివ్యలీలలను వివరించి, మహాదేవుడు, పశుపతి, 
శివుడు మొదలైన ఆయన శుభనామాలు కలగటానికిగల కారణాలను వివరించి. “అర్జునా! ఆ పరమేశ్వరుడే స్త్‌ 
అభీష్టాన్ని నెరవేర్చటానికి నీ ముందుకు విచ్చేశాడు. పెన్నిధిని కన్న పేదవలె నీవు ధన్యుడవయ్యావు. ఆ అంధకాసుర 
భంజనుని కారణంగా (ప్రబల శత్రువులు నశిస్తారు. ఆ (ప్రప్రథమ ధనుర్జారి అయిన శివుడు ఈ విధంగా 
శత్రువధచేయగా నీవు గెలుపు పొందుట సులభం అయింది. నీవు చేసిన గొప్ప తపస్సు వల్ల ఇదివరలో నీకు 
ప్రత్యక్షమై దివ్యాస్రాలను నీకు సంతోషం కలిగేటట్టుగా ఇచ్చారు. అంతటితో తృప్తినొందక ఇప్పుడు ఈ విధంగా 
శత్రువుల ప్రాణాలు హరించి తన భక్త పరాధీనతను ప్రకటించాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమాత్ముని 
మనస్సులో నిలుపుకొని నమస్కరింపుము. ఆ సర్వలోకరక్షకుని శరణువేడుము. ఆ కరుణామయుడు తన్ను శరణు 
కోరి వచ్చినవారికి ఆయురారోగ్య ఐశ్యర్యాది అభీష్టాలనన్నింటిని శాశ్వతంగా ఉండేటట్టు అనుగ్రహిస్తాడు- 
అనిచెప్పగా, ఆ అర్జునుడు దండప్రణామ పూర్వకంబుగా భక్తిరసంతో నిండిన తన మనస్సులో ఆ చం(ద్రశేఖరుని 
నిలుపుకొని గొప్ప ఆనందాన్ని అనుభవించి, వ్యాసుని పాదాలకు (ప్రణమిల్లగా, ఆ మునీంద్రుడు అర్జునుని 
అభినందించి, సుఖివి కమ్మని దీవించి, వెళ్ళిపోయాడు. అని సంజయుడు ధృతరాష్టుడితో చెప్పాడని వైశంపాయన 
మహర్షి జనమేజయ మహారాజుతో చెప్పాడు. చెప్పగానే. 


విశేషం: 1. దక్షయజ్ఞ ధ్వంసకథ సంగ్రహంగా: దక్షుడనే ప్రజాపతి కూతురు సతీదేవి - శివుడిభార్య, ఒకానొక సభలో శివుడు 
లేచి నమస్కరించలే దని దక్షుడు శివుడిపై ద్వేషం పెంచుకొన్నాడు. అది కారణంగా దక్షుడు తాను యజ్ఞం తలపెట్టి, అందులో 
శివుడికి భాగం కల్పించలేదు. ఆహ్వానం కూడా పంపలేదు. సతీదేవి తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని తెలిసి, శివుడు ఎంత చెప్పినా 
వినక తానొకతే యజ్ఞాని కని వెళ్ళింది. అక్కడ తనను ఎవరు కూడా తుదకు దక్షుడి భయంచేత తల్లి కూడా పలుకరించలేదు. 
యజ్ఞంలో కూడా తన భర్త శివుడికి భాగం లేకపోవటం చూచి ఈ అవమానాన్ని భరించలేక యోగాగ్నిచేత సతీదేవి తన దేహాన్ని 
ఆహుతి చేసికొన్నది. ఇది తెలిసిన శివుడు వీరభద్రుడిని ఉత్సాదించి, అతడి ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తుదకు దేవతల 
ప్రార్థనచేత దక్షుడిని అనుగ్రహించాడు. అతడి తెగిన తలకు బదులుగా మేక తలను అతడి మొండానికి తగిలించి దక్షుడిని 
పునరుజ్జీవింపజేసి యజ్ఞాన్ని పూర్తి చేయించాడు. ఈ కథ శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధంలో రెండు నుండి ఆరవ అధ్యాయం 


వరకు ఉన్నది. 


2. రెండవది (త్రిపురాసుర సంహార కథ. లోక కంటకుడైన (త్రిపురాసురులను సంహరించటానికి ఎంతో ఆడంబరాన్ని 
(ప్రదర్శించాడు మహాదేవుడు. ప్ఫథి విని రథంగా, బ్రహ్మను సారథిగా, మేరుపర్వతాన్ని ధనువుగా, చంద్రసూర్యులను రథచక్రాలుగా, 
విష్ణువును బాణంగా చేసికొని ఆ (త్రిపురాసురులను సంహరించి తన మహాదేవత్యాన్ని నిరూపించుకొన్నాడు. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. మునివర! ద్రోణుని వృత్తము । విని సంతుష్టుండ నైతి వినువేడుక నా 
మనమున దోడ్డో నొదవెడు; | వినిపింపు దగంగ మీ(దివృత్తాంతంబున్‌. 430 


ప్రతిపదార్థం: మునివర!= ఓ వైశంపాయన మునీంద్రా!; ద్రోణుని వృత్తము= దద్రోణాచార్యులకు సంబంధించిన కథ; విని= మీరు 
చెప్పగా విని; సంతుష్టుండను+ఐతిన్‌= సంతోషించాను; మీది వృత్తాంతంబున్‌= అటుపై జరిగిన కథను; విను వేడుక= వినాలనే 
కుతూహలం; మనమునన్‌= మనస్సులో; తొడ్లోన్‌= వెనువెంటనే; ఒదవెడున్‌= కలుగుతూ ఉన్నది; తగంగన్‌= తగిన విధంగా; 
వినిపింపు(ము)= వినిపించుము. 


తాత్సర్యం: ఓ వైశంపాయన మహామునీ! ద్రోణాచార్యుడి వృత్తాంతం విని చాల సంతోషించాను. ఇంకా అటుపైన 
ఏం జరిగిందో వినాలని కుతూహలం కలుగుతూ ఉన్నది. కాబట్టి మీది కథ వినిపించండి. 


వ. అని యడుగుటయు. 431 
తాత్సర్యం: ఇట్టా అడుగగానే. (తరువాతి కర్లపర్వంలోని గద్యంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 
చ. అమర కిరీట కోటి కలితారుణ రత్నమరీచి వీచికా 
సముదయ ఖేలనోల్లసన చారు పదాంబుజ కాంతిపూర! దు 
రమ దను సూను సంచయ విదారణచిత్త విహార! బోధనా 
గమ హితనాద నిర్వహణ కౌతుక విశ్రుత! రక్షితాశ్రితా! 432 


(ప్రతిపదార్థం: అమరకిరీట కోటి= దేవతల కిరీటాల అంచులయందు; కలిత= పొదుగబడిన; అరుణరత్న= ఎర్రని రత్నాలయొక్క; 
మరీచివీచికా సముదయః= కాంతులు అనెడి తరంగాల సమూహం యొక్క; ఖేలన+ఉల్లసన= క్రీడావిలాసంచేత; చారు= అందమైన; 
పదాంబుజ కాంతిపూర!= పాదపద్మాల యొక్క కాంతి అనెడి ప్రవాహం కలవాడా! (ఆ హరిహరనాథ భగవానుడి పాదాలపై 
పడి దేవతలు నమస్కారం చేస్తూ ఉండగా ఆ దేవతల తలలపై ఉన్న కిరీటాల ఎగ్రని రత్నాల కాంతులు స్వామివారి పాదాల 
నఖాల తెల్లని కాంతుల ప్రవాహంలో కలసి అందమైన దృశ్యాన్ని కలిగించాయని భావం); దుర్రమ=(ఇతరులకు) అణగద్రొక్క 
శక్యంగాని; దనుసూను= దానవులయొక్క; సంచయ= సమూహం యొక్క; విదారణ= సంహరించుటయందు; చిత్తవిహార!= 
మనస్సు యొక్క విహారం అనగా తలంపు కలవాడా! (ధర్మవిధ్వంసకులైన రాక్షసుల ఆగడాలు రూపుమాపి ధర్మసముద్దరణ 
చేయటానికై ఆ దుష్టరాక్షసులను సంహరించే తలంపు కలవాడు హరిహరనాథుడు). ఇందుకు భగవానుడి గీతావాక్యం ప్రమాణం- 
శో “యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత 

అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ॥ 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ 

ధర్మసంస్థాపనార్థ్జాయ సంభవామి యుగే యుగే ॥ ” 


బోధన+ఆగమ హితనాద= ధర్మ(ప్రబోధకములైన వేదాల హితకరములైన ధ్వనులయొక్క; నిర్వహణ= నిర్వహించుట అనగా 
కొనసాగించటం లోని; కౌతుక= కుతూహలంచేత; విశ్రుత!= ప్రసిద్ది గలవాడా! (వేదవిహిత ధర్మమే మానవులందరికి (శ్రేయోమార్గం 
చూపి మేలు కలుగ చేసేది కాబట్టి వేద ధర్మ ప్రతిష్టాపనయందు ఆసక్తికలవాడై ధర్మసంస్థాపకుడనే కీర్తి గడించిన వాడని భావం); 
రక్షిత+ఆ(శ్రితా!= రక్షించబడిన ఆ(శ్రితులు అనగా శరణాగతులు కలవాడా! తనను శరణుజొచ్చిన వారిని వారు, వీరు అనక 
ఎట్టివారినైనా రక్షించే తీరుతాడు భగవంతుడు. శ్రీమద్భగవద్గీతలో ఇట్టా ఉన్నది. 


ద్రోణపర్వము - సంచనూశ్వాసము 745 
శ్లో! మాం హి పార్ట! వ్యపాశ్రిత్య య్మేపి స్యుః పాపయోనయః । 
స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్పేపి -యాంతి పరాం గతిమ్‌ ॥ (9/32) శ్రీ మద్రామాయణంలోకూడా 
శ్లో, _సకృదేవ ప్రపన్నాయ తవాస్ట్మీస్మీస్థితి చ యాచతే | 
అభయం సర్వభూతేభ్యో దదామ్యేత(ద్రతం మమ ॥ (వాల్మీకిరామాయణం 6/18/33) అని భావం. 
తాత్సర్యం: తిక్కన తన కృతిపతి అయిన హరిహరనాథ భగవానుడిని సంబోధిస్తూ ఇట్టా వర్లించాడు. (దేవతలు 
నీ పాదాల మోదపడి మొక్కుతూఉంటే) ఆ దేవతల కిరీటాల చివర పొదుగబడిన రత్నకాంతుల సమూహం 
యొక్క కదలికల విలాసంతో అందమైన పాదపద్మ కాంతి ప్రవాహం కలవాడా! అణచసాధ్యంకాని రాక్షస 
సమూహాన్ని అంతం చేయటంలో విహరించే మనస్సుకలవాడా! ధర్మప్రబోధకాలైన వేదాల లోకహిత నాదాన్ని 
కాపాడటంలో గొప్ప ఆసక్తి కలవాడా! ఆ(శ్రితులను రక్షించేవాడా! 


విశేషం: అలం: రూపకం. 'అమరకిరీట . .. కాంతి పూరి అనే సంబుద్ది, విశేషణంలో “మరీచి వీచికా' 'కాంతిపూరి అనే 
రెండు పదాంశలలోను రూపకముండటంచేత ఇది సావయవ రూపకాలంకారం. దీనితో దేవతలందరు కిరీటాలతో శోభిల్లే తమ 
శిరస్సులు పాదాలపై పెట్టి నమస్కారం చేశారని చెప్పినట్లయింది. 


క. జనవినుత! బాదరాయణ । మునీంద్ర వాగమృతనిధి సముద్దూతాహ్లో 
దన కీర్తి సుధాకిరణా! | వినతాఖిలభద్రకరణ! విశ్రుత చరణా! 433 


ప్రతిపదార్థం: జనవినుత= భక్తజనులచే స్తోత్రం చేయబడినవాడా!; బాదరాయణ= బదరీవనమే నివాసంగా కలవాడు 
బాదరాయణుడు అనగా కృష్ణద్వైపాయన వ్యాసమునీంద్రుడు - అతడియొక్క; వాక్‌+అమృతనిధి= వాక్కులు అనెడి సము(ద్రం 
నుండి- అనగా క్షీరసాగరం నుండి (అమృత పదానికి పర్యాయం); దేవాసురులు మధథించింది క్షీరసాగరమే కాని సుధాసముద్రం 
కాదు. శ్రీమద్భాగవతంలోని ఈ శ్లోకం చూడండి. శ్లో॥ యథా భగవతా జహ్మన్‌ మధితః క్షీరసాగరః ॥ (శ్రీమద్భాగవతం 8/ 
5/11) సముద్భూత= పుట్టిన; ఆహ్హాదన= (లోకులను) ఆనందపరచినట్టి; కీర్తిసుధాకిరణా!= కీర్తి అనెడి చంద్రుడు గలవాడా! 
(అమృతమయమైన కిరణాలుగల వాడు కావటంచేత సుధాకిరణుడు అనగా చంద్రుడు. చంద్రుడు క్షీర సము(ద్రం నుండి పుట్టి 
లోకాల నెట్టా ఆనందింపజేస్తాడో- అట్లే భగవంతుడి కీర్తి వ్యాస విరచితములైన పురాణాదుల వలన అవగతమై లోకాల 
నానందపరుస్తుందని భావం); వినత= నమస్కరించిన వారలకు - అనగా వన(ములై శరణు వేడిన వారలకు; అఖిల భద్రకరణ 
విశుత= సమస్త శుభాలను చేకూర్చటంలో ఖ్యాతిగన్న; చరణా!= పాదాలు గలవాడా! 


తాత్పర్యం: జనులచేత స్తుతింపబడేవాడా! వ్యాసమహాముని వాక్కుఅనే అమృతసాగరం నుండి పుట్టి ఆహ్లాదాన్ని 
కలిగించే కీర్తిచం(ద్రా! ప్రణమిల్లిన వారికి సర్వశుభాలు చేకూర్చటంలో ఖ్యాతిగన్న పాదాలు కలవాడా! 


విశేషం: అలం: రూపకం. 'వ్యాసవాగమృతనిధి' అనేటప్పుడు కీర్తి సుధాకిరణా' అనేప్పుడు కూడా రూపకమనే 
అలంకారం. ఈ రూపకాలు పరస్పర సాపేక్షములై ఉండుటచే ఇది పరంపరిత రూపకం అని అనరాదు. కీర్తికి 
చంద్రుడితో అభేదం చెప్పటంలో కవిసమయ ప్రసిద్ద సాదృశ్యం ఉండనే ఉన్నది. కాబట్టి కీర్తికి చంద్రాభేదసిద్దిలో 
మొదటి రూపకం అంతగా అపేక్షితం కాదు. కాబట్టీ సావయవ రూపకమే ఇది. రసగంగాధరంలో ఈ విషయం 
ఇట్టా వివరించబడింది. “యద్యపి సావయవేప్యారోప ఆ రూపాంతరస్యోపాయః, తథాపి తత్రారూపాతిరిక్తేన 
కవిసమయ సిద్ద సాదృశ్యే నాప్యారోపాంతరసిద్దిః సంభవతి' (రస. దృితీయ రూపకాలంకారం). దీనితో వ్యాసముని 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రణీత వాజ్మయాన్ని అమృత సముద్రంగా రూపించటంచేత ఆ వాజ్మయం అనంతం అగాధం అనీ, క్షీరసాగరాన్ని 
మధిస్తే అమృతకిరణాదులు వెలువడి దేవతలను అజరామరులను చేసి ఆనందింపజేసినట్టు ఈ వాజ్మయాన్ని 
మధిస్తే వెలువడిన భగవద్యోగమనెడి అమృత కిరణుడి వలన అమృతాన్ని అనగా శాశ్వతానంద రూప మోక్షాన్ని 
పొందుతారనే అర్థం స్ఫురిస్తూ ఏకాంత భక్తి సాధనం అనే పరమార్ధం ధ్వనింపజేస్తూ ఉన్నది. 
మాలిని. 

అమృతమయ విలాసా! యాగభాస్వద్విలాసా! 

విమల హృదయరమ్యూ! వీతరాగాది గమ్యా! 

కమలభవ నమస్యా! గౌరవాధిక్య శస్యా! 

శమదమ పరివర్తీ! శాశ్వతానందమూర్తీ! 434 


ప్రతిపదార్థం: అమృతమయ విలాసా!= అమృతమయాలైన విలాసాలు కలవాడా! (భక్తజనోద్దరణాది భగవద్విలాసాలు 
అమృతత్వాన్ని ప్రసాదించే వని భావం); యాగభాస్వద్విలాసా!= యాగాలతో ప్రకాశిస్తున్న వినోదం కలవాడా! (యజ్ఞయాగాది 
యాగశబ్దం ఉపలక్షకం. వివిధ యజ్ఞయాగాది ధర్యస(త్ర్రియలచేత వినోదించేవాడని భావం); విమలహృదయ రమ్యా!= 
నిర్మలాంతఃకరణంలో రమించటానికి అనగా విలసిల్లటానికి యోగ్యుడా! (హృదయం సత్యాహింసా దయాది సద్గుణాలచేత 
పవిత్రమైనప్పుడే భగవత్సాక్షాత్కారం కలుగుతుందని భావం); వీతరాగాదిగమ్యా!= వీతరాగులు అనగా ముముక్షువులు (సాంసార 
వాసనలేని సర్వసంగపరిత్యాగులు) వారికి పొందదగినవాడా! (పరబ్రహ్మ స్వరూపుడని భావం); కమలభవ నమస్యా!= 
(కమలభవుడనగా విష్ణునాభికమలంనుండి జన్మించిన చతుర్ముఖబ్రహ్మ ఆ బ్రహ్మదేవుడిచేత నమస్కరించదగినవాడా! 
(బ్రహ్మదేవుడు సృష్ట్యాదిలో మధుకైటభులు అనే రాక్షసులచేత పీడించబడి విష్ణుభగవానుడిని తలంచి స్తుతించాడు. విష్ణువు వారిని 
సంహరించాడు. ఈ మధుకైటభసంహార కథ ఇక్కడ అనుసంధించుకొనాలి); గౌరవ+ఆధిక్యశస్యా!= పూజ్యభావమందలి 
ఆధిక్యంచేత ప్రశంసించదగినవాడా! (పూజార్హులైన దేవతలందరిలో సర్యోత్తముడని భావం); శమదమ పరివర్తీ!= సహనం, ఇంద్రియ 
నిగ్రహం - ఈ రెంటిని శమదమాలని అంటారు. ఈ పదాన్ని ఉపలక్షకంగా (గ్రహించటంచేత శమదమ” అనగా శమదమాది 
షడ్గుణ సంపత్తి అని అర్థం; ఆ షడుణ సంపదయందే అనగా ఆ షడ్గణసంపద లున్న చోటనే ఉండేవాడా! (శమాది షడ్డుణాలుగల 
వారికి అధీనుడా!); శాశ్వత+ఆనందమూర్తీ!= నిత్యానంద స్వరూపుడా! 


తాత్పర్యం: అమృతమయాలైన విలాసం కలవాడా! యాగాలచేత (ప్రకాశించే విలాసం కలవాడా! నిర్మలహృదయం 
చేత రమ్యమైనవాడా! సర్వసంగపరిత్యాగులు చివరకు పొందదగినవాడా! బ్రహ్మదేవుడు నమస్కరింపదగినవాడా! 
గౌరవాధిక్యంచేత స్తుతించదగినవాడా! శమదమాదులందు సంచరించేవాడా! నిత్యానందస్వరూపా! 


గద్యము. 


ఇది శ్రీమదుభయకవిమిత్త కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
ళో ళో 
శ్రీమదాంధ్ర మహాభారతంబున ద్రోణపర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన “ఉభయ కవిమి(త్ర' బిరుదాన్ని పొందినవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, 
పండితులను ఆరాధించుటచేత (లేదా పండితులచేత ఆరాధించబడటం చేత) ప్రకాశించేవాడు - అయిన తిక్కన 
సోమయాజి రచించిన శుభప్రదమైన ఆంధ్రమహాభారతంలోని ద్రోణపర్వం ముగిసే అయిదవ అశ్వాసం. 


ద్రోణపర్వంలోని అయిదన అశ్వాసం సమాప్తం. 
శ్రీమదాంధ్రమహాభారతంలోని ద్రోణపర్వం ముగిసింది. 


పద్యము 


అ 
అంగద నాథు (మింగిన 
అంగిరసుం డమరపతికి 
అంత 
అంతంతం గనుంగొని 
అంతం పతంగుండు 
అంతకంతకుం గదిసి 
అంతకు భీమసేనుండు 
అంతకు మున్‌ ఘటోత్కచు 
అంతకు మును భగదత్తుని 
అంతటం దెలిసి యాచార్యుండు 
అంతట. బోక రత్నమయ 
అంత నపరాహ్హంబయ్యె; 

ac) 
అంత నపరాహ్హంబయ్యే 
ac) 
అంత నిలువక 
అంత నిలువక చలంబున 
అంతరంగంబునం దొక 
అందణకు నన్నిరూపులై 
అందటును జుట్లుముటి 
[2] యు 
అందటు నొక్క మొగంబై 
అందు వలపట సింధు 
అంబసష్ట విదేహ పౌండడ్రాది 
అకట! యజాతశత్రు( డను 
అక్కట! తప్పు దలంచితి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్య 


387 
559 
738 
133 
365 
60 
409 
114 
455 
438 
64 
188 
402 
447 
678 
102 
433 
392 
43 
17 
36 
255 


ద్రోణ పర్వము 


పద్య ప్రథమ పాద సూచి 


ఆయను ప్రకా 
పద్యము పుట 
అక్కట! పుత్ర నిన్నుగని 292 
అక్కట! మందభాగ్యునకు 252 
అక్కట! రావలవదు 421 
అక్కడ మొగమయ్యు నిక్కడ 429 
అక్కుమారుండును 227 
అగణిత దుఃఖాత్మక 221] 
అగునగు! మేలుమేలు! 581 
అ(గ్రపుస్తకంబు లర్భించి 299 
అచటి రాజలోక మగ్గురు 442 
అచటు వాసి రయంబున 218 
అచ్చట నార్పులు.6 534 
అచ్చట సైన్యమంతయు 177 
అచ్చటి బలములు (బ్రభువులు 351 
అచ్చోటు గదలి వివ్వచుండు 370 
అట ధర్మజ భీమ నకుల 457 
అట్టన నేల మహాబలు 486 
అట్టి జనకు నా (ద్రుపద 699 
యు 
అటి జెట్టి యనిలు 478 
యు యు 
అట్టియెడ నాచార్యుం డసమాన 49 
అటి యెడ 05 
యు 
అటి యెడ 18 
యు 
అటి యెడ 58 
యు 
అటి యెడ 61 
యు 


యెడ 

యెడ గర్జుండు 

యెడం గేకయ 

యెడ6 జతురంగంబులు 
యెడ గాండీవముక్త 
యెడ దేవదత్తము 
యెడ ధృష్టద్యుమ్నుండు 
యెడ నమ్మహీనాథుండు 
యెడ నాకర్షుపట్టి 
యెడ నాచార్యుం డాత్మ 
యెడ నీ కొడుకు 
యెడ వడముడి 
యెడ సుబాహుండు 
యెడ సోమదత్తుండు 
సంకుల సమరంబున 
సమయంబున 


అట్లు కాక యనుటయు( 


748 


అట్లను[గ్రహించిన 

౧ 

అటయిన వీ. డభిమన్యు 
లా 


అట్లాచార్యుండు పురికొల్పినం 


అట్టుంగాక 

అటు కురురాజు నొచ్చిన 
మ. 

అటు గడంగి 
(se) 


అట్టు గడంగు కౌరవానీకముల. 


అట్టు గసిమసంగి కిరీటి 
అట్టు గాసియై కోపించి 
అట్టు చొచ్చు వివ్వృచ్చుం 
అట్టు దమలోన. 


అట్టు దార్కొని అర్క (ప్రతాపు 


అట్టు నీ యొడలుండ దేని 
అట్టు పాండవ బలంబులు 
అటు బెటేసిన వాసవి 

pT యు 

ట్టు భీషణమగు నర్జు 
అటు మరించి మగుడు 

(ap! యలు 

టు విచ్చియుం గూడుకొని 

లా! 
అటు సంధ్యాసమయ 
అటు సని యుధిష్టిరుండు 
అటు సేనాధిపత్యంబు 
అడరి నరేంద్ర కోటి 
అడరి యీ దివసము 
అడరెడు నిద్రాభరమున. 
అడవుల దవళిఖి 
అడవుల నుండు తాపసుల 
అడుకులు దిన్నట్లగునే? 

భా 

అడ్డుపడి గురుండు 
అతండందణ కన్నిరూపులై 
అతండు కేతనంబునకుం 
అతండును 
అతండును గోపాటోపంబున 


310 
618 
554 
290 
108 
152 
703 

89 
450 
349 
287 
479 
499 
538 
156 
390 
246 
395 
567 
598 

35 
155 
685 
661 

26 
707 
452 
342 
128 
497 
343 
619 


అతండు (ప్రణతుండైన 
అతండు మాయావి యగుట 
అతండు రుద్రవరాను 
అత(డు సూవె కౌరవ 
అతండందణ మార్గణములు 
అత(డందణు విశిఖమ్ములు 


అత6 డట చేయ నబ్బలమతి 
(ye | 


అతండతని తోడ 


అతండు గని గంధమాల్యార్చిత 
అతండు నీ జొమ్ము 'ర్రొక్కిన 


అతండునుం బోరి పోరి 
అతండు మాయాబలోద్దతి 
అతండొకటియైన నే నే గతి 
అతని. గూల్చె మద్రేశు( 


అతని కడ నుండి యమ్మహీ 


అతని చాపంబుంగుంతీ 
అతనితో ధృతరాష్ట్ర 
అతని దిక్కును జూడక 
అతని పడుట గనుంగొని 
అతని వధంబునకై పాంచాల 
అతని శరాసనంబును 
అతని సుతుం డులూకుడు 
అతి కోలాహల వికల 
అతి తీవ్రమైన నీదగు 
అతిలోక పరా[క్రమనిధి 
అతతటి( గర్హువిలును 
—_ ళల ౧ 
అదలిచి లక్ష్మణుండు 
అది అర్హచంద్రసాయక 
ఠా 
అది [క్రమంబునం జూచెద; 
అది యగునైనను 
అది యటుండె 
న. 
అది యటుండె 
౧ 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


657 
124 
265 
705 
153 
183 
446 
226 
529 
712 
549 
407 
415 
609 
211 
459 
245 
187 
112 
690 
355 
621 
95 
271 
28 
483 
181 
524 
303 
417 
328 
501 


అది యట్లుండె; నా కర్షుని 
G2) Ga 


అది యట్టుండె నొక్కహితంబు 
అది యటుండె మహితాత్ము 
౧ 


అదియునుంగాక 
అది యెటంటేని 

ళా 
అది యెయ్యది యంటేని 
అది రవి (గ్రుంకుటగా 
అది సూతనందను(డు 
అదె పట్టువడియె 


అదె పార్గుడు దన మునుమున 


అద్దేవు నుద్దేశించి 

అధిక తపంబున నగ్ని 
అధిప! చెప్పెద నీకు 
అధిపతియు నస్త్రగురుండు 
అధిప! నీయోధులయందు 
అధిప! సర్వా స్రఘాతియై 
అనఘ! నిన్ను శిష్యుండును 
అనఘవిచార! నీవరయు 
అనఘ! సంశప్తక హననంబు 
అనఘ! సరిత్సుతుండు 
అనఘుని ధర్మనందనుని 
అనల శిఖవోని నారసమున 
అనలళిఖా సదృశములగు 
అన విని కర్షుండిట్టనియె 
అన విని ధృతరాష్రుండిట్లను 
అన విని మేను వెంచి 

అన విని యాంబికేయుండు 
అన విని సూతసూనుండు 
అన విన సూతసూనుండు 
అనవుడు 

అనవుడు 

అనవుడు. గర్జు. డిట్టులను 


480 
358 
225 
706 
114 
528 
529 
497 
70 
618 
218 
237 
329 
594 
21 
388 
705 
214 
264 
07 
163 
577 
720 
555 
118 
67 
156 
170 
190 
135 
580 
582 


అనవుడు. గ్రీడి నీదు 


అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు 


ధర్మాత్మజు 
నతం డటకాక 

ye 
నత. డమ్మహీపతి 
నమ్మనుజపతికి 
నల్లనవ్వి 
నాంబికేయుం 
నాంబికేయుండు 
నాత( డిట్టులను 
నాత( డిట్టులను 
నాత( డిట్టులను 
నాత6 డిటనియె 

న! 
నాత( డిట్టులను 
నాత( డిటను 

Ee 
నా సూతనందనుం 
భీము. డిట్టులను 
వాడు నగుచు 
శినిపుంగవుం 
సంజయుం 
సవిశేష కల్పితం 


సూతసూనుం 


అనింబడిన రాచకొడుకుల 
అని అడిగిన నా సూత 


అని అడిగిన నమ్మహీశ్వరునకు 


అని అడుగుటయు 
అని కోరుటయు 
అని కౌరవులును దక్కటి 


అని చుట్లనున్న రాజుల 
అని చెప్పి ఘటోత్కచుం 
అని చెప్పిన 

అని చెప్పిన యమ్మాటలు 
అనిచెప్పి సంజయు(డు 


344 
427 
422 
513 
08 
147 
114 
480 
107 
473 
475 
465 
478 
540 
410 
144 
445 
419 
169 
467 
431 
489 
287 
320 
316 
36 
07 
276 
625 
243 
651 
13 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


అని చెప్పెనట్టు గావున 


అని తెం 


పుసేసి 


అని దూణినం గృష్షుండు 
అనినం గోపించి 

అనినం (బ్రీత చేతస్కులగుచు 
గాంగేయుండు 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


ధృష్టద్యుమ్ను పలుకుల 
చ్యుతుండది 
నట్రకాకయని 
వ్ర! 
నటచేసె 
Ee 
నతండిటను 
లా 
నతనికి సంజయుం 
నమ్మనుజవల్లభునకు 
ట్‌ 
నమ్మహీపతికి 
నొడ6 బడి 
వెలుక6 బాజీ 
భీముండిట్టులనియె. 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


కర్ణం డతని 
కుటిలంబగు 
కంపు 

గురుండ 
జనార్దనుండు 
ధర్మనందనుం 
ధర్మసూనుండు 
ధృతరాష్టుం డిట్లను 
ధృతరాష్టుం డట్టి 
ధృతరా(ష్ట్రుండు 
నవ్వి నాతో 
మనవారలందణు 
మునీశ్వరుం 
మృత్యుదేవత 
యతండచ్యుతు 


653 
553 
122 
707 
308 
16 
467 
306 
115 
334 
19 
494 
181 
650 
78 
160 
466 
103 


405 
135 
718 
144 
146 
479 
559 
486 
506 
662 
207 
216 
624 


749 
అనిన విని యతం డతని 305 
అనిన విని యబ్బాహ్హిక 510 
అనిన విని యతండు ముకుందు 88 
అనిన విని యతండు కర్ణ 36 
అనిన విని యత్తపోధనుండు 242 
అనిన విని యభిమన్యుం 145 
అనిన విని యమ్మనుజపతి 224 
అనిన విని యమ్మనుజపతికి 704 
అనిన విని యమ్మహాత్ముండు 212 
అనిన విని యశ్వత్చ్హామ 589 
అనిన విని యాంబికేయుండు 26 
అనిన విని యాంబికేయుండు 449 
అనిన విని యాచార్యుం 357 
అనిన విని వారలందజు 161 
అనిన విని సంజయుం 518 
అనిన విని సాత్యకి 416 
అనిన విని సుశర్మ 73 
అనిన విని సూతసుతు( 03 
అనిన విని సూతసుతు. 245 
అనిన విని సూతసూను 170 
అనిన వెలుక6 బాతటి 160 
అనిన సంజయుడడిట్లను 35 
అనిన సాత్యవతేయు 208 
అనిన సూతనందనుం 521 
అని నారదుండు 241 
అని పగతుర యుత్సాహం 552 
అని పనవి వనట 31 
అని పనిచె నట్టియెడ 686 
అని పలికి 470 
అని పలికి కార్యదాహంబున 357 
అని పలికి గాఢ నిశ్చయమున 553 


అని పలికి తన సారథిం 


12 


750 శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


అని పలికి తొలణగిపోవుట 428 అని పాంచాలవరుండగు 78 అని యడిగిన నతం 696 
అని పలికి ధృష్టద్యుమ్నాదులం 653 అని పెక్కు భంగులం జెప్పిన 382 అని యడిగిన నమ్మనుజ 723 
అని పలికినం బ్రీత చేతస్కుండై 24 అని పెక్కుమాటలాడిన 16 అని యడిగిన నమ్మహీ 645 
అని పలికిన విని యుధిస్టిరుండు 41 అని పెలుచం బలికి 270 అని యడిగిన నా సూత 287 
అని పలికిన శినివరుండు 713 అని ప్రశంసించి కవ్వడి 741 అని యడుగుటయు 743 
అని పలికి నిట్టూర్పు నిగిడించి 254 అని ఫప్రార్థించుచు దైవంబుల 300 అని యతని జత్రుదేశంబున 163 
అని పలికి నియతుండయి 716 అని బరవసంబు సేసిన 83 అని యనేకప్రకారంబులం 291 
అని పలికి పతికి 188 అని బరవసంబు సేసి, శంఖం 719 అని యప్పాంచాల బలంబు 667 
అని పలికి పారావత 80 అని బహుప్రకారంబులం 296 అని యవ్వలను సూపి 571 
అని పలికి పార్టుం 384 అని బహువిధంబుల 464 అని యిట్లు దన్ను నిందించు 386 
అని పలికి బరవసంబు 201 అని భంగించి యూర్పులు 263 అని యివ్విధంబున సల్టాపం 286 
అని పలికి మతియు( 258 అని మటేయు ననేక 206 అని యుబ్బుచుండి; రివ్విధం 44 
అని పలికి మతియును 583 అని మజియు ననేక 253 అని యూజడిల్లం బలికిన 278 
అని పలికి మతియు నిట్లను 702 అని మటేయు ననేక 311 అనియె; ధనంజయుండును 626 
అని పలికి యర్జ్హునుం డున్న 443 అని మటేయు ననేక 545 అనియె నట్టియ్యిరువురు 506 
అని పలికి యసురవరుం 628 అని మజియు ననేక భంగుల 733 అనియె నట్టయ్యిరువురు 592 
అని పలికి యార్చి 162 అని మజీయును 81 అనియె ననుడు సంజయున 709 
అని పలికి యిట్లనియె; 330 అని మజియును 260 అని రథంబు పెలుచ. 657 
అని పలికి యిరుసులంతలు 570 అని మజియును 499 అని రాధేయుండు పాండు 44 
అని పలికి వాని యాలాపంబు 148 అని మామ. బలుకు పలుకులు 584 అనిలతనూజు బాణముల 521 
అని పలికి వారలలో 378 అనిమిషదైత్య కింపురుషు 269 అనిలతనూజు లావు 294 
అని పలికి వాలుటమ్ములు 125 అనిమిష నదీతనూజుండు 02 అనిలసుతుండు సాత్యకి 173 
అని పలికి సాత్యకి 506 అనిమిషనాథుండిచ్చిన 65/7 అనిలాస్త్రంబు ప్రయోగించిన 88 
అని పలికి స్వప్నంబున 325 అనిమిషాసుర యుద్దమున 235 అని వాసుదేవు(. జూపిన 544 
అని పలికె. దదనంతరంబ 246 అని మొన దేవదానవుల 682 అని వితర్కించి వివృచ్చుండు 115 
అని పలికె నట్టియెడ 322 అని యంత కంత కగ్గలించుచు 261 అని వీడనాడి వెండియు 551 
అని పలికె నట్టియెడ( 500 అని యక్కారవ సైన్యము 662 అని వెండియు 22 
అని పలికె నప్పుడు 707 అని యగ్గించుచు సింధు 379 అని వెండియు 274 
అని పలుకుచు నీకొడుకు 339 అని యగ్గించె. జారణ 366 అని వెండియు 299 
అని పలుకు నంతకుం 104 అని యగ్గించె; నాసమయం 271 అని వెండియు 582 
అని పలుమాటలాడి 29 అని యడలూని పాగిలి 27 అని వెండియు 625 


అని పలుమాటలాడుటయు 487 అని యడిగిన జనమేజయు 02 అని వెండియు 650 


అని వెచ్చనూర్చి యూరకుండి 
అని వెస నాదివ్య శరం 

అని వేండికొనిన నయ్యందణం 
అని 
అని 


సంశాపంబులు పలికి 
సవినయంబుగా 

అని సొంపు వినియు 

అని హితోపదేశంబు సేసి 
అనుచుం జేరనడచి 
అనుచుండి రప్పుడు 
అనుచు (గూరంబులగు 
అనుచుం గొలువు 

అనుచు. జదికిలంబడి 
అనుచు6 దనయరదం 
అనుచు నచట నున్న 
అనుచు నతని నిరాయుధుం 
అనుచు నయ్యాచార్యు పై6 
అనుచు 
అనుచు 
అనుచు 
అనుచు 


నాకృష్ణుల 

నీ యోధవీరులందజు 
నుత్సాహ రహితంబైన 
మురారి. జూచుట 
అనుచు వినతుండగుటయు 
అనుచు సం(భ్రమాకుల 
అనుటయు నర్జ్హునుం 
అనుటయుం గురురాజు 
అనుటయు గురునందను( 
అనుటయు ధృతరాష్టుం 
అనుటయు ధృతరాష్ట్రుడు 
అనుటయు నగ్గురుం 
అనుటయు నతండు 
అనుటయు నమ్మానవపతికి 
అనుటయు నమ్మానవపతికి 
అనుటయు నమ్ముని (ప్రవరు 


34 
388 
23 
75 
304 
60 
658 
81 
677 
385 
273 
252 
151 
22 
722 
681 
379 
377 
547 
117 
223 
70 
40 
21 
588 
337 
517 
359 
453 
141 
364 
224 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


అనుటయు నయ్యచ్యుతుం 
అనుటయు నయ్యుధిష్థిరుండు 
అనుటయు నాంబికేయుండు 
అనుటయు నా సూతనందనుం 
అనుటయు నా సూత 
అనుటయు( బారాశర్యుండు 
అనుటయు సంజయు. 
అనుటయు సంజయుం 
అనుటయు హరి ధర్మతనూ 
అనుడు. గృపాచార్యుం 
అనుడు నత. డవ్విభునికి 
అనుడు నత(డు నవ్వుచు 
అనుండు నతండు సాలు 
అనుడు నమ్మేదినీశు 

అనుడు నుద్గత మందస్మితా 
అనుడు బాలిశులైన 

అనుడు( బిన్ననవ్య్వాలయయగ 
అనునెడ6 బాండవసేనలు 
అనునెడ భూరి(శ్రవసుం 

అను నెలుంగులు నింగిముట్ట 
అనుపమ హితవిద్యా 

అను పలుకులు నీ యోధులు 
అనుమతు.జై విజయుం 
అనృతంబు పలికి బ్రదికెద 
అనృత భయము నాజి 
అన్నగుమోమును, నత్తెలి 
అన్నరపతి నరకంబునం 
అన్ని విధంబులం బజిచి 
అన్య చాపహస్తు.2 

అపుడు నీ య[గ్రనందను. 
అప్పులుకులు సహింపక 


అప్పు డక్కురుపతి 


647 
77 
478 
329 
710 
209 
159 
397 
322 
584 
449 
79 
516 
397 
540 
38 
340 
556 
508 
128 
138 
378 
341 
715 
687 
251 
511 
550 
97 
19 
367 
585 


అప్పుడద్దనుజాని తనయుం 
అప్పుడమ్మేటి మగండు 

అప్పు డశ్వత్తామ నవ్వుచు 

అప్పు డశ్వత్తామ యలణువది 
అప్పు డాలోకించి 

అప్పు డాలోకించి ధృష్టద్యుమ్నుం 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు కృపాచార్యుం 
చేకితాను(డు 
దన్నుం దాన 
ధృష్టద్యుమ్నుడు 
పాండవయోధు 
భీష్ములేమి 
అప్పుడు రెండు దెజంగుల 
వినియును 


అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 
అప్పుడు 


అప్పుడు 
అప్పుడు వేగులవారలు 
శతుంజయుండును 
శౌరి పార్గునకు 


అప్పుడు 
అప్పుడు 
అప్పుడు సంశప్తకులు 
అప్పుడు సత్వరుండై 
అప్పురుషుం డెవ్వండో యని 


751 


752 
అబ్బాలుండు 198 
అభవుం డిట్టు లనియె 213 
అభిమన్యుండును భండనంబున 223 
అభిమన్యుండీల్లిన నర్హును. 298 
గ్‌ జ 
అభిముఖ సంవృత్తములగు 174 
అమర కిరీట కోటి 744 
అమరనదీతనూజు 03 
అమృతమయమగు నుల్ల 312 
అమృతమయ విలాసా! యాగ 745 
అమ్మనుజవిభుల బహుల 179 
అమ్మహావీరున కనతి 333 
అమ్మహీపతి య మ్మహాత్ము 545 
అమ్మహో(గ్ర సముద్దతిం 562 
ఠా 
అమ్మహోత్సాతములకు 45 
అమ్మా(ద్రీసుతు( డేపున 606 


అమ్ముకుందుండు [గ్రొత్తయె 288 
అమ్మురహరుండు మజియుం 508 
అమ్మెయి సూతుయడీల్లటయు 60 
అమ్మేటి విలుకాని వంచించి 347 
అమ్మొనసొచ్చు చొప్పు 249 
అయ్యంగరాజు తోడం గయ్యము 485 
అయ్యవసరంబున 55 
అయ్యవసరంబున విరాటుండును 59 
అయ్యవసరంబున 62 
అయ్యవసరంబున నా సైన్యంబుల 70 
అయ్యవసరంబున నీ యోధు 334 
అయ్యవసరంబున 360 
అయ్యవసరంబున 362 
అయ్యవసరంబున సింధురాజ 390 
అయ్యవసరంబున సోమదత్తుండు 565 
అయ్యవసరంబున దశరథ 578 
అయ్యిరువురు నక్కజం బగు 620 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


అయ్యెడ ఖేచరులకు 
అరదంబు డిగ్గి తొలంగి 
అరదంబులు మొదలగు 
అరదము డిగ్గి తీవ్రగమనా 
అరదము డిగ్గి యప్పటు 
అరదము పైకి దాటి 
అరదము మొదలైన 
అరదములు చిత్రగతులం 
అరయంగ బంధు కోటులకు 
అరిగి తురగముల 

అరుగంగ సుదర్శనుండను 
అరుణాశ్వములు రుచిర 
అరుల కభేద్యం బగు 
అరులు మనమీ(ద నురవడి 
అర్జ్హునుండతని నేడమ్ముల 
అర్జునుండను పర్జన్యు 
అర్జును. జంపుదు మతని 
అర్జ్హునుండొంటి వోయెనని 
అర్జును ప్రతిన చిత్తంబున 
అర్ధి విశ్యావసుం డాదిగా( 
అటి ముటి( ద్రెళ్ళెం దేరులు 
అతిముతి నిరువుర 
అటీముతి నొండొరు ॥్రేసిన 
అటీముతి (వేసిన. బలకం 
అటువది యయువదియుమ్ముల 
అలఘు తపంబులం 
అలఘుబలుండు శైనేయు(డు 
అలఘువిచార! యట్ల 
అలరు మొగముతోడ 

అలవి యెణుంగ కిమ్మెయి 
అలవు6 జలంబు శౌర్యమును 
అలిగి కృష్ణుతమ్ము( డతని 


397 
729 

87 
370 
471 
693 
633 
491 

17 
477 
444 

18 
554 
707 
351 
355 

74 
463 
323 
233 
389 
490 

62 

58 
523 
295 
415 
304 
248 

40 
260 
457 


అలిగి గురుండు ధర్మజు 
అలిగి గురుండు శక్తి 
అలిగి దశార్ల భూరమణు' 
అలిగిన గాండీవి యమ్ము 
అలిగి నరు(డు భీముడు 
అలిగి బాణశతంబున 
అలిగి యవుడు గబచి 
అలిగి వెడందవాతియమ్మున 
అలుగు చెక్కలుగా. జేసి 
అలుంగు టమ్ముల దాంకిన 
అలుకొందు మనముతోం 
అవధరింపు మహాత్మ! 
అవధానాయత్తంబగు 
అవుడు గజుచి యెజ్జనగు 
అవ్యక్త మప్రమేయము 
అవ్వలి సైనికులడల(గ 
అవ్విధం బద్దివ్యాస్త్ర 
అవ్విధమున. బల్క్‌ 
అవ్విధంబున గృపాశ్వత్థామ 
అశని కరణి వచ్చి 
అశ్యత్థామ సచ్చెనని 
అశ్వసుభట తతుల 
అస్తమయమునకు మును 


అస్త్రశస్త్రంబుల నధికుండు 


ఆ 


ఆగ్నేయాస్త్రము (ద్రోణుండేసిన 


ఆ చక్రం బ ట్లయిన 
ఆచార్యపు(త్రు నస్త్ర ప్రభావం 
ఆతండు ప్రీతుండయ్యె 
ఆత(డట్ల చేయ నరవాయి 
ఆతండు వాటేనం దెరలు 


399 
441 
110 
336 
594 
495 
389 
613 
363 
119 
110 
738 
229 
267 
310 
284 
310 
456 
527 
351 
683 
93 
279 
27 


367 
406 
388 
521 
116 
125 


ఆతని జూచి కన్నుంగవ 
ఆతనికి సంజయుం 

ఆతని వెనుకొన నాచార్యు 
ఆదికి నాది లోకముల 
ఆదిదేవుండైన యవ్విష్టు 

ఆ ధర్మనందనుండు 

ఆ ధర్మసూను. గయ్యంబునం 
ఆననంబున6 (గోధ 
ఆననములు వెలవెల్లం 

ఆ నరు డెప్తుడు మము 
ఆ నరు నేనాకండన 

ఆ నినదంబు సాంద్రముగ 
ఆపద ముట్టిన యెడ 

ఆ పాపాత్ములు తమలోనం 
ఆ పార్టుండు గోపానల 

ఆ ఫల్నునుండు పాదచారియై 
ఆ (బ్రహ్మాస్త్రంబుచేత 
ఆభీలత. గర్జున 

ఆ మనుజపతికి నశ్వత్భామ 
ఆ మోము నా భుజంబులు 


ఆ యిరువురతో నజ్జ్ఞన నాయకు 


ఆయువును బుణ్యమును 

ఆ రథము కెలన నుజ్జల 
ఆ రథికవరుండును 

ఆ రథికు లొక్కమొగి 

ఆ రాజు వరుణ తనయుం 
ఆర్చి నెత్తురుట్ట నమ్మస్తకము 
ఆజిమ్ము లతని మేనం 
ఆలోనన మెణుగారెడు 
ఆలోచన యా రథికుని 

ఆ లోన 

ఆలోన నతని రథచోదకుండు 
ఆలోనన తెలిసి మెణు(గు 


485 
518 
98 
739 
730 
558 
37 
480 
249 
73 
16 
81 
380 
228 
86 
372 
728 
495 
724 
413 
477 
241 
42 
440 
395 
350 
628 
428 
461 
495 
191 
442 
604 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


ఆలోనన భోజపతిన్‌ 
ఆలోనన సూతసూనుండు 
ఆలోన సైంధవుండు 


ఆ 


ఆ 


6666666666 6666666666 6 6 


విక్రమంబు వీక్షించి 
విజయుడు గర్జుని విలు 
వృద్దక్షత్రు తపము 

వృద్ద క్షత్రుండు శమంత 
వెలుగు గనువెలుంగు 
శిఖండియు నీవు 

సంకుల సమరంబున 
సంరంభంబు సూచి 
సంశప్తకులలో దండిమగలు 
సభ బాంచాలి గాసిసేయంగ 
సభ నీవును మీ దుశ్ళాసను 
సమయంబునం గడ౦ంగి 
సమయంబునం జేడ్సడి 
సమయంబునం బాంచాల 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 
సమయంబున 


ధర్మజ 

నతని 

నవ్వీటి 
నశ్వత్హామ 
నుభయ 
బకుని 
సుయోధనుం 


ఆసీనుండై యాతండు 


ఆస్తిక చేతస్సహితా! కౌస్తుభ 


ఇ 


ఇంతకు మున్న నీజనకు( 
ఇంతి నీ కధర్మమేల యయ్యెడు? 219 


433 
484 
57 
636 
523 
539 
532 
34 
711 
397 
722 
456 
717 
550 
194 
176 
463 
108 
153 
199 
367 
426 
298 
393 
663 
631 
525 
32 
535 


187 


ఇంత వట్టును వెలారింతు 
ఇక్కడం గృష్టుల తేజము 
ఇక్కడ భారద్వాజుండు 
ఇటు దగునయ్య శూరులకు 
ఇట్టు లొండొంటిం గదియంగ 
ఇట్లడరి వివిధాస్త్ర 
ఇట్లత్యాశృర్యకరణ 

ఇట్లనన్య భేద్యం బగు 
ఇట్టభిమన్యుండు మడిసె 
ఇట్టమ్మహాముని సనుటయు 
ఇట్టర్దునపు(త్రుండు 
ఇట్లసురబలంబు 
ఇట్లవంతీశ్యరు లురవడించి 


753 


520 
443 
136 
258 

45 

63 
bal 
149 
179 
659 
178 
572 
368 


ఇట్టింద్రపౌత్రుండు గోసలేంద్రునిం 185 


ఇట్టు కాంభోజపతి వడుట 
ఇట్టు కృతవర్మ విరథుండైన 
ఇట్టు కృపాచార్యుండు 

ఇట్టు గడంగినం (బ్రత్యర్ధి 
ఇట్టు గదద్రుంచి పైపై 

ఇట్టు గనుపుకొట్టు 

ఇట్టు గాంధారపతి పడుట 
ఇట్టు గెలిచి వచ్చియు 

ఇట్టు గోవిందునకు( గుసుమా 
ఇట్టు ఘటోత్కచుండు వడిన 
ఇట్లు చతుర్దశ సహస్ర 

ఇట్టు చేకితానుం 

ఇట్టు దంతిని భగదత్తునిం 
ఇట్టు దటీమెనేని యిప్పుడ 
ఇట్టు దలం దునుముటయు 
ఇట్లు దలపడి శల్యసమీర 
ఇట్లు దాకియతనిపై 

ఇట్టు దుశ్ళాసనుండు దలపడి 


ఇట్లు దెలివొంది యొండొరులం 


ఇట్లు దొడంగి యయ్యిరువురు 


352 
435 
539 
585 
490 
336 
615 
211 
351 
645 
115 
462 
123 
624 
369 
61 
131 
338 
82 
406 


754 


ఇట్టు ద్రుమసేనుండు సచ్చినం 
న్‌ 

ఇట్లు ద్రోణధృష్టద్యుమ్నులు 

ఇట్లు (ద్రోణుండు బరవసంబు 
౧ 

ఇట్టు ధర్మజుని యొద్దవాసి 

ఇట్లుదతుండై యగ్గురుండు 
M౧ = MN 

ఇట్లు నారాయణమారుత 
EY 

నిలువరించి నిటలంబున 

పరవశుండైన( 


ఇట్లు 
ఇట్లు 
పాండవ బలంబులు 
పాండవా(గ్రజుండు 
పురంబు వెడలి 
పూర్వవైరంబు దలంచి 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్టు పెక్కం(డ్రొక్క పట్ట 
ఇట్లు పెద్దయుంట్రొద్దు 
(ప్రచండమూర్తియె 
ప్రణమిల్లిన 

ప్రళయ సమయ 
ప్రాఢుండై కామినీ 
బాణజాలంబు 

భయ భ్రాంతులైన 
భవదాత్మజుండు 

భీకర ప్రాదుర్భావంబైన 
భీమసేనునేపు 
భోజపతిం (గ్రూర 
మండల (ప్రచార 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు మన సైన్యంబు 
ఇట్లు 


౧ 


మత్స్యానుజుండు దాంకిన 
మాయగైకొని 
మార్కొనుటయును 
మూ(కలంగలంచి 
మూర్చిల్లిన దుళ్ళాసను 
ఇట్లు మూర్చ్భిల్లుటయు 

ఇట్టు మేలుకని తగు తెజంగు 
వరుణతనయు(డు 


ఇట్లు 
ఇట్లు 
ఇట్టు 


ఇట్టు 


ఇట్టు 


617 
361 
412 
78 
67 
354 
469 
267 
105 
401 
09 
186 
394 
62 
526 
543 
167 
664 
427 
83 
485 
716 
13 
348 
85 
109 
609 
637 
351 
166 
164 
558 
320 
351 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


ఇట్లు 
ఇట్లు 


వాటి చిత్రసేను 
విగతసాధనుం జేసి 
వికలసాధనుం డై 
విరథుండయి 
విరథుండును 
వివ్వచ్చుండు పేర్చిన 
వీరకేతుండు వడినం 
వృషసేను నరదంబు 
శిఖండి గండడంగి 
శినిపుంగవుండు 
శిబిరంబునను 
శిబిరంబున నుండి 
శౌర్యసారసంపాదిత 
సదృశంబులగు 
సన్నద్దులై వెడలి 
సమ్మతించి 
సహదేవుం బొదివి 
సాత్యకి చేతం జచ్చిన 
సింహనాద మిచ్చిన 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 


ట్‌ 


సువిహిత సంధానుండై 
ఇట్‌, 
ఇట్టు సేదదీర్చి 
ఇట్టు సేయం జాలవైతేని 
ఇట్టు సేయ నైతినేని 
ఇట్టు సౌభద్రు. జెనయం 
ఇట్టు హార్షిక్యు బలువిడి 
[ae] (థ] 
ఇట్టేకాక్షౌహిణీ బలక్షయం 
ఇట్టేపు మెజయ నిరువురుం 
ఇటేయు నా సూతనందను 
లా! 
ఇత(డున్నయంతసేపును 
ఇతండు వడిన (ప్రజ విచ్చును; 
ఇతనికి నితండ యితనికి 
ఇతని వధియించుటకు 
ఇత్తెబింగున 
ఇత్తెబింగున 


439 
461 
173 
407 
389 
622 
454 
175 
434 
364 
39 
03 
200 
676 
05 
687 
607 
604 
473 
678 
375 
453 
269 
151 
432 
574 
633 
496 
78 
382 
61 
597 
196 
371 


ఇత్తెబింగున 
ఇత్తెబింగునం గురుబలంబు 
జేయి 

దునిమి 
దునిమి 


దెరలుచుం 


ఇత్తెబంగునం 
ఇత్తెబంగునం 
ఇత్తెబంగునం 
ఇత్తెబంగునం 
దేరిపయి! 
ఇత్తెజంగునం బాటిన 
ఇత్తెజంగున( గర్జుండు 
ఇత్తెబింగున గెలుపోటమి 
ఇత్తెజంగున ద్రోణాచార్యుం 
ఇత్తెబింగున నెటి గలిగి 
ఇత్తెజంగున నేయుటయు 


ఇత్తెబంగునం 


ఇత్తెబింగున సింధురాజు 

ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇదె యొక పిన్నవా. డడరి 
ఇన తనయ సహిత 

ఇన మండలంబు మతువడ 
ఇను డస్తమింపకుండంగ 
ఇను గబళించు రాహు (క్రియ 
ఇబ్బంగి నుభయ సైనికులును 
ఇమ్మహాస్త్రంబు. గడిమమై. 
ఇమ్మెయి( గృతార్థంబైన 
ఇమ్మెయి(దమ్మునిం దునుము 
ఇమ్మెయి నద్భుతవిక్రమంబున 
ఇమ్మెయి బాలుండొక్కరుండ 
ఇమ్మెయి వేగిన. బాండవు 
ఇరువది యేవురు పాంచాలురు 
ఇరువది యేవురు పరిణత 


390 
703 
88 
101 
694 
396 
440 
449 
608 
678 
356 
669 
341 
174 
138 
318 
424 
536 
746 
146 
306 
528 
302 
162 
91 
721 
85 
166 
355 
180 
320 
411 
238 


ఇరువాంగును దార్కొని 
ఇరువే యుద్భట రథముల 


ఇలయును నింగియు నద్రువం 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


ఇవ్విధంబునం గడంగిన 
ఇవ్విధంబునం గుంభ 
ఇవ్విధంబున. గృపాశ్వత్తామ 
ఇవ్విధంబునం దొడంగి 


ఇవ్విధంబునం బలుకుటయు 
ఇవ్విధంబునం బాండవా[గ్రజుం 


ఇవ్విధంబున. గదిసి 
ఇవ్విధంబునం గురుసేనం 


ఇవ్విధంబున దన చేరువకుం 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


ధనురాచార్యు 
నడ్డపడి 
నత్తపస్వి 
నయ్యోధ 
నరిగి 
నశ్మకుండు 
నశ్వత్థామ 
నసమ సమర 
నాలింగనంబు 
నిజరథంబు 
నుత్తమౌజుని 
నుజబుమాడ 
మన దిక్కున. 
రాధేయుండు 
రాధేయుం 
రౌ(ద్రరసంబు 
విజృంభించి 
విజృంభించి 
విరటుండు 


91 

83 
703 
370 
620 
437 
342 
527 

47 
688 
100 
195 
373 
451 
472 
172 
243 
153 
248 
154 
721 

90 
543 
443 
348 
354 
405 
644 
587 
368 

86 
623 
610 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


ఇవ్విధంబున విరాటద్రుపదులు 671 
ఇవ్విధంబున వెండియుం 446 
ఇవ్విధంబున వైరివధం 593 
ఇవ్విధంబున సంకులసమరంబు 336 
ఇవ్విధంబున సైన్యంబులు 167 
ఇవ్విధంబున సైన్యంబు 345 
ఇవ్విధమున సైంధవుండా 538 
ఇవ్విధమున సైంధవుతల( 533 
ఈ 
ఈతండు మీకు నాపదల 381 
ఈ తల పుడమిం బడనీ 532 
ఈ (ప్రతిన యెట్టి తెజంగున 285 
ఈ భంగి నీవడంగుట 475 
ఈ మేలు (ప్రజ కొనర్చిన 247 
ఈ యధర్మంబునకు వెజుతు; 217 
ఈ యితిహాసం బాయువు 223 


ఈ యొడ్డు భేదింప నేమెవ్వరము 143 


ఈలోక మెల్ల( బాడిల్లును 294 
ఈసును రోసము( గల దు 203 
ఈ సేనల భేదించి భుజా 420 
& 
ఉక్కును నస్త్రబలము 262 
ఉదయధరణీధరంబుపై 321 
ఉన్న సమయంబున లజ్ఞా 72 
ఉభయ బలంబులు( బురికొని 132 
ఉభయ బలంబులు( బురికొని 362 


ఉరగాంగన నలి. బట్టెడు 59 


ఉరవడి దాకుటయును 561 

ఉజక యురంబు బాహువులు 182 

ఉటుముచు నెల్లెడం 30 
ఊ 

ఊరక బరవంబు తెజుంగు 488 


ఎ 
ఎక్కటి పోర; రుద్రునకు 
ఎక్కటెక్కటి పెనంగిన 
ఎక్కడి తండ్రివి? నీవే 
ఎచట నున్న వాండవే? 
ఎటువోవ వచ్చు? నిను 
ఎడ(గని యబ్బలంబు 
ఎడ6గని వాలు బల్లెమున 
ఎత్తెజంగునం జేసినను 
ఎదుర నుండ వెబుచి 
ఎనిమిది తునియలుగా 
ఎప్పాట నెవ్వరికి విధి 
ఎటింగినం జేరండు; చేరుట 
ఎయుగవలయుదాని నెతి(గి 
ఎలమి6 జెలంగు కృష్ణుల 
ఎలమి( దేరిమీంద నిలుచుండి 
ఎల్ల దివ్య బాణంబులు. 
ఎల్లభంగుల రాజరక్షణార్థంబు 
ఎల్లభంగుల రాజరక్షణార్థంబు 
ఎల్లి సచరాచరములగు 
ఎవ్వండు దెరలెనొ? తిరుగక 
ఎవ్వరికేని నిలువరింప 
ఎవ్వరి నెట్టు సేసెదనొ 


స్స్‌ 
ఏచి కురుకుమారు లేవుర 
ఏచి ధృష్టద్యుమ్ను. డాచార్యు 
ఏచిన రథికవరులు 
ఏచి నరునకు సాహాయ్య 
ఏడుదీవుల యందు. 
ఏను జయద్రథుం జంపుటకుం 
ఏను నిలిచినట్ల కా నూజడిల్టు 
ఏను నిలిచినట్ల కా నూజుడిల్లు 


755 


328 

59 
570 

88 
453 
371 
192 
735 
506 
482 
208 
381 
259 
383 
529 
728 
327 
417 
302 

30 
681 
135 


488 
616 

52 
516 
231 
281 
326 
417 


756 


ఏ నాకరుండనే తనకు 

ఏ మనుసంధించిన పనికి 
ఏమి యువరాజ విభునకు 
ఏమిర కర్ల! భీము నటు 
ఏము గలంగిన యప్పుడు 
ఏము వెండియు నా కర్ణుని 
ఏ వీరునకైనను నిది 

ఏసిన నతండు రయంబున 
ఏసి యెలమి నరుగంగ 


(se) 
ఐదైదు శరముల నందణు 


ఒ 
ఒండు దెసం జక్క6 జూడ 
ఒండొక చాప మెత్తికొని 
ఒండొక తేరెక్కి సముద్దండత 
ఒండొక విలుగొని ధర్మ 
ఒండొరు మీ6ది కోపమున 
ఒండొరు మీంద సాయ 
ఒకం డట్టు సొచ్చి, భూపప్రకరం 
ఒకనిని జంపి యిట్లు 
ఒక బలు తూ పురంబు 
ఒక్క(డ చన్నవాండు 
ఒక్క(డని కడ రథికులు 
ఒక్క తేరిమీంద నుండి 
ఒక్కొక్క చోట 
ఒడలను |బ్రాణముల్‌ గలుగ 
ఒప్పిన యప్పురుష సత్తములం 
ఒరుల దిక్కు సనక 

ఓ 


ఓడితిమె మేము రణమున 
ఓర్వక పెక్కండ్రురుర్వీశు 


273 
219 
451 
519 
465 
651 
366 
193 
503 


432 


508 
434 
471 
399 
195 
491 
554 
649 
614 
412 
335 
573 

93 

84 
378 
383 


127 
236 


క్ర 
కంకటము దూటి యంగంబు 
కటకట పేరిన పెన్నెత్తుట 
కడంగి రంత గురుపతి 
కడక న్నైజ్జనిచెల్వు( దాల్ప 
కడచి కాంభోజసైన్యంబు 
కడు గూర్తు( గవ్వడికి 
కడుపు(వ)వ్రచ్చి యొడలు 
కడువడి గురు6 డనిలజుపై 
కడువడి నీ వరుగంగ 
కడువడి వీరధన్వుండు 
కదిసి డెబ్బదేను కాండంబు 
కదిసి నరేంద్రుండు సూతుని 
కదిసిన లక్ష్మణునిం 
కదిసి శరాసన గురుం డిరువది 
కని కుంభజముఖ్యులు 
కని కృతవర్మకు సారథి 
కని ('ద్రుపదాన్వ యోత్తము. 
కని ద్రోణాత్మజు( డేచి 
కని యాతని కొడుకు 
కనియెదు సైంధవుం గడచి 
కని విజయు. డలరి 
కని హరి గర్జునితోడం 
కనుంగొని గృపాచార్యుం 
కనుంగొని కౌరవేశ్వరుండు 
కనుంగొని నవ్వుచు 
కనుంగొని రోషవిషాదంబులు 
కనుగొని గురుండవ్విభు 
కనుగొని ఫల్గ్లునుండు 
కనువెలుగు నీవు గానీ 
కన్నీ రొలుకంగ వగచిన 
కన్నుంగవ6 గెంపు గదురంగ. 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


155 
256 
380 
587 
348 
301 
228 
564 
418 
401 
489 
448 
182 
346 
265 
431 
95 
566 
461 
283 
334 
636 
581 
580 
344 
725 
400 
121 
22 
10 
69 


కమలాసమని యిం[ద్రియముల 
కయ్యంబు సేయ నందు 
కరములు నిగుడంగ 
కరవాలంబున వైచి 

కరి కళేబరములు 
కరిగాత్రంబుల ఘోటకాంగ 
కరి ఘటలు దురగముల 
కరితురగ రథపదాతులు 
కరిపతి బిజ్జనం దిరిగి 
కరియూథనాథు(6 బొదువం 
కరుణ గలవు; మమ్ము 
కరులం గూల్చుచుం దేరులన్‌ 
కరుల కరంబులు 

కరులు రథంబులశ్చములు 
కర్ష కర్ల వచ్చి కావు 

కర్ణ నందనుC డిట్లత్యుదీర్ల 
కర్టుండు శక్తి వైచిన 

కలంక యుడిపి చిత్తము 
కలగిన సేనల గాచెద 
కలయంగ దుర్నిమిత్తములు 
కలవే యెందును నిట్టివి? 
కలశజుని తెంపు బెంపును 
కవచధారణ మను ఘన 
కవలుం దానుమ నేచి 
కవిసిన నమ్మహాభుజుండు 
కాంచనాలంకార కాంతంబులై 
కాదేని గాండివజ్యా నాదము 
కాలంబైనం బోవక 

కాలము (ప్రాప్తమైన మది 
కాలువలై పాయు కీలాల 
కావున 

కావున నతం డంతకు 


215 
613 
343 
497 
197 
64 
91 
87 
111 
94 
662 
681 
619 
541 
06 
64 
482 
658 
10 
246 
345 
456 
189 
63 
130 
231 
1 
290 
350 
133 
23 
08 


కావున నశ్వత్హామ సచ్చెనని 


కావున నీవు సమరోత్సాహుండవై 


కావున నొక్కరు నిరూపింపు 
కావున మన సైంధవునిన్‌ 
కావున మన సైన్యంబులు 
కావున వారల గెలుచు 
కినిసి బకమర్షనుండు 

కినిసి వెసన్‌ సత్యజితుని 
కినుకమై నిగిడిన 

కిరణము లుల్లసిల్లం 
కుడిచితి, కట్టితి, పెట్టితి, 
కుడువను గట్టను బూయను 
కురునరేశ్వరుండు పురికొల్పం 
కురుపతి ధర్మనందను 
కురుపతి బలముల 
కురుబలము( దొడరి 
కురుబలము సొచ్చి నీదగు 
కురుముఖ్యుండును దోడి 
కురువీరు లెజు6ంగుదురు 
కురుసేన పైంబడ్డ 

కురుసేన యుబ్బి యార్చుచు 
కులిశంబు తాంకున కూలిన 
కూలురూపు.6 దన్నికొనియెడు 
కూల్చుచు గజముల నెత్తుట. 
కృతవర్మయు( గృపుండు 
కృతవర్మయొడల సాత్యకి 
కృతవర్మాదుల. జెప్పనేల? 
కృతవర్ముండు మద్రమహీపతి 
కృపుండును ద్రాణియుం 
కృపుడు వృషసేనుండును 
కృపుడు గురుసుతుండు. 
కృపుని పలుకులు విని 
కేతువు గూల్చి, రథ్యముల. 


682 
476 

20 
556 
552 

34 
562 

97 
109 
738 
666 
204 
353 
126 
283 
539 
415 
447 
708 
376 
727 
342 

89 

48 
183 
429 
503 

63 
538 
525 
152 
699 
402 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


కొండొకసేపునకు సేద దీటి 
కొడుకు. బొడగాన కర్షును 
కొడుకు వధించి రన్న 
కొనుమిదె నీ మిత్రుని తల; 
కొమ్ముల (గ్రుమ్మియు. 
కొజవిద్రిప్పిన తెజంగు 
కొలువున్న సమయంబున 
కోపంబు గదిరి ప్రాగ్యోతిష 
కోపాటోప మహో(గమూర్తి 
కోపించి యాత(డొండొక 
కోలు మసంగి గురుండు 
కౌరవపతియు మగిడి 
కౌరవయోధవరు లొక్కపెట్ట 
కౌరవసేనా ముఖంబున 
కొరవ సైన్యంబుల. గల 
కౌరవులం గాచుచు రణ 
కౌరవులేమి సేయుదురు? 
క్రీడికి మును మనమందణు 
క్రీడి యమ్మెయి వచ్చిన 
క్రీడి యాశొనియున్న కేసరి 
(క్రోధ శోకజ్వర విముక్తుండవై 
క్షత్రదేవుండు లక్ష్మణుతోడ 
క్షత్రధర్మంబు కీడున 
క్షత్రవర్మ గురుని చాపంబు 
క్షత్రికాంత పుత్రకుని 
క్షమియింపు మనుడు 
క్ష్రియుం బర్వతకోటియున్‌ 
క్షేమధూర్తి బృహత్‌క్షత్రు 
క్షోణీవల్లభ! వినుమే. 

ఖి 


ఖండములై పడం ధనువు 
ఖరనారాచము భీమువక్షమున 


597 
203 
205 
628 
92 
159 
321 
120 
395 
349 
680 
459 
71 
25 
282 
11 
329 
582 
328 
80 
324 
55 
511 
462 
289 
585 
677 
401 
40 


97 
484 


గ్‌ 
గగన మధ్యంబునకు వచ్చి 
గజము. గొలిపి యాదిక్కున 
గతవృత్తములకు వగవం 
గదగొని యశ్వత్చామం 
గదంద్రిప్పి బెట్టు వైచిన 
గద లన్యోన్య సమాగతిన్‌ 
గద వైచిన నది ద్రోణుని 
గద సారించి చెలంగి 
గద సారించుచు జయమునఈ. 
గాండీవంబు గుణంబు 
గాండీవి చందమయి 
గిరియె పణఅతేర నశని 
గురు6 డతని సూతు( 
గురుండను జలనిధి. 
గురుండను తీవ్రమారుతము 
గురు డమల యోగనిష్ట్థం 
గురు డలిగి పెలుచ నడరిన 
గురుండవుగాక పగతు(డవె? 
గురు డశ్వంబులC గూల్చను 
గురుండును నీవును మద్రేశ్వరు 


గురుండు పాండవులకు. గూర్చు 


గురుండు వడిన నవ్విధమునం 
గురుండు వడిన యపుడ 
గురుండు సత్యజిత్తు కోదండ 
గురు డెన్ని శరములేసిన 
గురుం డేయ నరుండు 
గురుండొండొక విల్లెత్తిన 
గురు డొడ్డుగ6 దమకంబున( 
గురు కృతవర్మ ముఖ్యులతి 
గురు కృతవర్మాది రథిక 


గురుండును భీషు శ్రడుం గలనం 


757 


50 
110 
494 
193 
637 
61 
460 
470 
23 
526 
85 
570 
455 
444 
90 
697 
51 
345 
191 
585 
589 
703 
30 
95 
459 
675 
366 
126 
430 
512 
34 


758 


గురుతనయ ప్రముఖ 

గురు దృఢసేనుండు దాశకిన 
గురునకు నాకును బాండవు 
గురునట్టివారు పదివేవురు 
గురుని గడచి నరుడు 
గురుని ప్రతిన ఏంటె? 
గురుని బలశౌర్యములు 
గురుని యలవు6 జలము 
గురుని యుపేక్షం జేసి 
గురుని వధించుటయు 
గురుపుత్ర కర్షమద్రేశ్వర 
గురుపుతుండు గడంగి 
గురుముఖ బహురధిక 
గురుమెయి(౯ దొంబది సునిశిత 
గురులకు భక్తు. డుదారుండు 
గురు శారద్వత ముఖ్యయోధ 
గురుసుత! నీదుభుజా 
గురుసుతు( డొక్కరుండును 
గెలుపు (ధ్రువము నీకును 
గెలుపును నోటమియును 
గొడుగునను వింటికొమ్ముల 
గొడుగులు గేతనంబులును 
గోమునం బెరింగినవాండు 


అగ 


ఘు 
ఘనతర కోపవేగమున 
ఘోరంబు గాంగ హాహాకారము 


చ 
చంచత్తుంగ తురంగ సత్వర 
చంచద్భాణ పరంపరా 
చండగతి వీరరథికుల. 
చంపం జాలుదు నేనాకండన 
చంపి యతని రథంబునకు 


525 
101 
589 
300 
501 

39 

77 
283 
161 

40 
413 
725 
379 
398 
250 
202 
726 
567 
324 
519 
492 
365 
380 


96 
367 


50 
670 
188 
580 
503 


చంపి వి(క్రమంబు సొంపార 
చక్కం జలము పెనం 
చచ్చిన నీలుని. గనుంగొని 
చచ్చిన వసాతిం గనుంగొని 
చచ్చిన సోమదత్తుం గని 
చచ్చె ఘటోత్కచుండు మన 
చతురంగంబులు నొక్క పెట్ట 
చని యడచి పాటు గదుర 
చని యయ్యొడ్డనంబునకు 
చని యాప్తులైన బలవన్మను 
చను. డడ్డం బాచార్యున 
చనునప్పు డతని యమ్ములు 
చరాచరంబు లన్నియు 
చలమున. బోవక పెనంగిన 
చలమేది కౌరవ సైన్యముల్‌ 
చాపము కేతువుం దునిమి 
చాపము. గేతువుం దునిమి 
చాపాచార్యుండు సాత్యకి 
చావులు లేవె యెందు? నని 
చిక్కువడ. జేసి చనుమణ 
చిక్కు వడక సాత్యకి 
చిచ్చునకు( దోడు గరువలి 
చిత్తము వొక్కెడుం బురుష 
చూడం బిన్నవాండు గాని 
చూపులు మిణుమిట్ట్లుగొనంగ 
చెప్పి యప్పుడు ధర్మనందన 
చెలంగు పటు సింహనాదం 
చెలియలికట్ట సముద్రము 
చెవులు బీటలు వాజంగ. 
చేతులు దొండములు 

చే నెత్తురు గాకుండం 
చేయగల రథికులును 
చేయలంతిం గని సమరము 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


111 
528 
127 
176 
596 
646 
376 
474 
332 
272 
125 
357 
215 
468 

66 
185 
610 
442 
699 
460 
438 
130 
140 
189 
332 
697 
482 
334 
392 
354 
543 

619 
499 


చేరి యుండుట ననువైన 
చేసికొని యప్పదాతి 


ఛ 
ఛలము గొనియిట్టు వడయంగ 


జ 
జగము లన్నియును దేజంబున 
జగములు గలిగింప(గ 
జనకు నధర్మవృత్తి 
జననమాదిగ6 బాకశాసను 
జననాథ! పాంచజన్య ధ్వని 
జననాథ! యిట్టు శోకంబున 
జనపాలక! సృంజయు. డను 
జనవినుత! బాదరాయణ 
జన్మవేళన యాత. డుచ్చైశ 
జిగి దొలంకాడంగ నేలకు 
జ్ఞానమ్ములు దెలివాందం 


ర 
డిగకుండు వాహనంబులు 


త 
తక్కటి రథికుల నెలను 

(టా! 
తగం బర్జన్యుని సొంపునన్‌ 
తగ మన సైన్యమున్‌ 
తగు మాటలాడి కోడలి వగ 
తగు సంతసింప6 గుజనుల 
తడవయ్యె నితడు మన 
తడసిన6 గరంబు దప్పు; 

జ 
తదనంతరంబున 
తదనంతరంబ (ద్రోణుం 
తదనంతరంబ యాచార్యుం 
తదవసరంబ 


124 
600 


706 


196 
309 
704 
234 
272 
229 
226 
745 
705 
729 
322 


719 


70 
16 
44 
290 
81 
347 
428 
07 
47 
453 
51 


తదవసరంబున 
తదనంతరంబున 
తదవసరంబున యుధిష్టిరుండు 
తనకు నరణ్యంబున 

తన కొడుకుల గెలుపు 
తనచేతన సూతసుతుం 
తనదైన (ప్రతిన నెజపుట 
తనమాట నమ్మి సైంధవు 

తన మాటే యని గంగాతనయు 
తనయుడు మూర్చవోయిన 
తనయునిమీ(ది కూరిమి 

తన విద్య కలిమి వినతా 

తన వెనుక దెసకు పాటణిన 
తన సారథిం గనుంగొని 
తను. దాన చెప్పికొను టొప్పని 
తను బాండు తనయులకు 
తను నత్యుద్దతిం బిల్ఫి 

తను నా ధృష్టద్యుమ్నుం 

తను నిమ్మెయి. దలచిన 
తపములు దానంబులు. జేసి 
తమకించుచుందుము నీకు 
తము. బిలుచుచు నివిధమున 
తమ్ముని దలంచి కృష్ణుని 
తమ్ములు దొరలును నేపటి 
తమ్ములు నన్నలుం జెలులు. 
తరుణుల కుచములపై 
తటీమి గురు వింటి గొనయం 
తణిమి ఘటోత్కచుండు 
తటిమి సహదేవుండా త్రిగర్త 
తటిమి సుశర్మదమ్ములును 
తయుచుగాం దెగిపడ్డ 

తలపడి చాపరుచులు 

తల మిగిలి వచ్చు బాహ్హికు 


96 
109 
529 
314 

31 
656 
392 
5్‌ర్‌ర్‌ 
711 
577 
170 
191 

131 
147 
701 
689 
130 
698 

08 
277 

74 
383 
464 
449 
159 
663 
622 
405 
402 

76 

49 
365 
128 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


తలలను గరముల 

తలలుం జేతులు( గాళ్లులుం 
తల వ్రయ్యలైన నిష్టుర 
తాంకినం బొగడం దగియెడు 
తాంకి యిరువదే నమ్ము లుదగ్ర 
తానును దమ్ములుం జెడుదు; 
తా నెణుగం డొరులు సెప్పిన 
తిండిపోత! నీకు భండనం 
తునిమి తోడన యురమాడ 
తుంగ మడువు జొచ్చిన 
తునిమి తోన యతని 
తునిమి నవ్వుచు నేంబది 
తురంగంబుల పై నాళ్వికు 
తురగము తురగము. గరి కరి 
తురగమున నరుని (వేయుచు 
తురగముల( జంపి సారథి 
తురగముల తలలు 
తురగముల సూతు( జంపిన. 
తురగ వాతము గూల్చి 
తురగవాతము నొంచి 
తెగవాపుటయుం దదీయ 
తెరలిన సైంధవు6 గని 

తెరలి పాణంగం దలచుచో 
తెజపిగొని నీవు సొచ్చినం 
తెలివొంది యుధిష్థిర 
తెల్లమయ్యె నాకు దివ్యాస్త్ర 
తెల్లముగ సుతుపడుట విని 
తేంకువ లేక పుత్తెంచిన 
తేరుల యొప్పు మోడుపడం 
తేరును సైంధవుని దెసకు 
తొడరెడు కొల(దియె వానికి? 
తొడవు లొప్పార నెత్తుట 
తొమ్మిది తొమ్మిది వాలిక 


643 
144 
559 
728 
267 
505 

91 
516 
481 
335 
388 


తోచిన వినయసం[భ్రమంబుల 
తోడంబుట్టువునకుం 

తోడన కడువేగంబున 

తోడన ధృష్టద్యుమ్నుండును 
త్రుంచి తోడన ముప్పదితూపు 
త్రుంచి మేను గాడ దూపులు 
త్వరితముగ( జనుము సఖుడు 


ద 
దండిమగలైన వృషసేనుండు 
దనుజవైరి! యెంతదడ నింక 
దమమును సత్యముం దపము 
దర్ప దుస్త్సహతేజు రాధా 
దవ్వని చూడకు; మార్తుర 
దానం గనలి అనిలతనయుండు 
దానం బెండువడక 
దానవజయ మిం|ద్రుని కెద్దాని 
దానికిం జలింపక 
దానికి మనమున నించుక 
దీనికి మూలము ధర్మజుం 
దురమున బంధుమిత్రులకు. 
దుష్ట మనస్కుండగు 
దేవముని యిమ్మెయిం దగు 
దేవరకు నధిక భద్రము; 
దేవరయాజ్ఞ( దలనిడి 
దేవవ్రతుండు దేవ భావంబునం 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవాసుర సంఘంబులు 


దైవంబన వేజొకండు గలదె? 


759 


729 

65 
369 
576 
561 
603 
413 


391 
531 

09 

44 
420 
485 
607 
108 
436 
492 
700 
413 

26 
243 
324 
466 

04 

01 
140 
319 
425 
537 
545 
652 


760 


దొరశొని దివ్యబాణములు 
దొరలు వడిన సేన దూలక 
ద్రుపద విరాట కేకయులు 
'ద్రుపదుండు వృషసేనుండును 
ద్రుపదుని సేనపై నడరి 
'ద్రుమసేను6 డడరి పటు 


ద్రోణ కర్ణ శల్య దుర్యోధనులు. 


ద్రోణ కృప ద్రౌణి కృతవర్మ 
'ర్రోణుండు కోపించి 
'ర్రోణుండు పది బాణములు 
ద్రోణుడు గర్జుండుం గృపుండు 
ద్రోణుని శరములు నిలుపుచు 
ద్రౌణి గౌంతేయసేనపై 
ద్రౌపది వడ్డ బన్నము 
ద్రైతవనంబునందు గుణ 


ధ 
ధనంజయ ధృష్టద్యుమ్నుల 
ధనంజయుం డతని కిట్టనియె 
ధనంజయుండును 
ధనురాచార్యు(డు కేశవానుజు 
ధనురాచార్యుండు దగంబన్నిన 
ధనువుం గేతువు. (ద్రుంచి 
ధనువు దునిమి నవ్విన 
ధనువు సిడంబు6 (ద్రుంచి 
ధరణీచక్రము దిర్దిరం 
ధరణీనాథ! మురాంతకాను 
ధరణీభాగము (గ్రక్కునం 
ధర దివ్యాస్త్రహతిం బగిల్ఫి 
ధర్మజ భీమ పార్టులును 
ధర్మతనయు రథ్యంబుల 
ధర్మపుత్రుండు వనుప 


ధవళాశ్వంబులు. బూని 


676 
370 
418 
612 
579 
616 
273 
157 
400 

53 
546 

52 
724 
382 
414 


50 
77 
345 
441 
249 
593 
457 
605 
716 
448 
70 
374 
11 
400 
425 
41 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


ధీరత్వం బొకండుం సహాయముగ 640 


ధృష్టద్యుమ్న సాత్యకి సేనా 
ధృష్టద్యుమ్నుని జూచుచున్‌ 


న 
నకుల నందనుడు నీనందను 
నకులాదులు నా దైత్య (ప్రకరం 
నకులుడు నృపతియు 
నకులుని. దాశి వికర్ణుం 
నకులుని నైదు సాయకముల 
నడచి నదీనందను6 డున్న 
నగుచు విలు దునిమి 
నడిశెడువాడు గాడు 
నడుమ భాను దాల్చు 
నడురేయి తీ(వ్రభాను(డు 
నను గెలిచి కాక నీ కిమ్మొన 
నను నశ్వత్తామను నీవనఘా! 
నను భీష్ముని పిదప బలం 
నను మది దూంటు వోవు 
నను విను కీచకాంతక! 
నమ్ముము, వెజవకు, మేనును 
నరతనయ ప్రముఖ 
నర తురగ ద్విరద రథోత్కర 
నరపతి యలరంగ రథకరి 
నరపతి యానందా(శులు 
నరవర మున్న చెప్పితి 
నరసుతున కగ్గమయ్యెం 
నరు డగ్గలికం దణుముచు 
నరు డనుగుబంటు గావున. 


నరు డిటులాడునే నృపగణంబు 


నరుడు గని సత్వరంబుగ 
నరుండు దనతేరు వోయెడు 
నరుండును రాధేయుండు 


102 
689 


611 
636 
674 
403 

68 
13 
435 
31 
360 
623 
469 
340 
35 
549 

145 
275 

112 
447 

18 
543 
72 
151 
51 
548 
300 
720 
368 
45 


నరు(డును సాత్యకియు 
నరుడు నూజు తీవ్రశరముల 
నరుడు లేని చోట ననుంగని 
నరుండెడ సొచ్చెనేని 


నరు డొక రథికుని యనుమతి. 


నరు బొదివి; రతండు వారల 
నరు నద్దెసం గలవారిని 
నరుని విక్రమంబు 

నరు బాహాస్ఫురణమునకు 
నరు లమరు లగుదు, 

నబకి నిజసారథిం జూచి 
నటికి తోడన హరిమేను 
నలి భగదత్తుడు గదుపుల 
నలుమడి నీకు నమ్మనుజ 
నలువ చెందొవల టేకులకు 
నాకుంగా లోకంబులం 

నా చేత దెగని పాంచాలురు 
నా చేతి బలుపు గని 

నా తనూజులు దుర్చుద్దులీ 
నా తెజుంగు వినుండు 
నాతో. దలపోయక 

నా దివ్యాస్త్రంబులు బాహా 
నానాస్త్రంబుల నాతండు 
నానాస్త్రంబులు ముందట 
నా పలుకు నమ్ము; మర్జ్హును6 
నాయున్న చోట నెపుడు 
నారాయణాస్త్ర మిమ్మెయి 
నాలుకలు (గోయుచు విష 
నాలో సగ మర్దునుండే 
నావింటి బలువు( జేతుల 
నావుడు( గర్జుతోడ 

నావుడు నాతండమ్మునుజ 


474 
523 
73 
38 
469 
531 
583 
135 
447 
221 
444 
341 
13 
240 
663 
214 
553 
427 
650 
10 
279 
700 
86 
445 
291 
39 
723 
310 
301 
387 
20 
337 


నావుడు నాత.6 డా ధరణి 
నిజబలంబులం బురికొల్సిన 
నిజశిబిరంబు సాత్తెంచి; 
నిను6 గృతవర్మ గెల్చి 

నిను దను గా నతి నిర్మల 
నిను బట్ట గుంభజుండు 
నిను (బ్రజాసంహారమునకు 
నిను నమ్మి యొండు వలనికి 
నిను నవలీల దాటి 

నిన్నును బాండుతనూజుల 
నియతిం బావక బాణ 
నిరుపమ గుణరాశీ! నిర్గుణత్వ 
నిరుపమశక్తి( గర్జ్హుమెయి 
నిర్మలచిత్త భృంగరమణీయ 
నిలిచిన రూపు డొల్లి 
నిలిచియు సాత్యకి దెసం 
నిలు నిలు కర్ణ! యో కృపుండ 
నిలు నిలు మెందు6బోగలవు? 
నిలువుండు; వెజపేటికి 

నిశిత నారాచంబుల 
నిషాదులు గళింగులు 

నీకు. జూడ ముష్టి నెలవు 
నీకును నీవారికిం గయ్యంపు 
నీకు వగవ6 బనిలేదు; 

నీ కొడుకు తుచ్చమగు 

నీ కోరికి య(ప్రతిహతమే 

స్‌ చెప్పిన పాంచాలురం 

నీ తమ్ముంగుజ్జ రూపసి 
నీదు నిశ్చయం బెట్టిది? 

నీ దెసం జూడ నొండొకరినిం 
నీమగండెల్లి సైంధవు ననిం 

నీ మాటకు మా యశ్వత్తామ 


18 
635 
315 
358 
732 
597 
217 
357 
356 
582 
727 
423 
517 
422 
92 
430 
167 
339 
587 
724 
184 
385 
632 
222 
288 
213 
591 
466 
37 
510 
291 
357 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


నీయడిగిన యతండు 

నీ యవినయంబు పెంపున 
నీ యుపదేశము. దనచే 
నీలగళుండు, శంకరుండు, 
నీలలోహిత వర్గుండు 
నీలుండను రాజు గురుసుతు 
నీ వలన సనాథంబై 

నీవు దపస్తేజో విద్యావిభవ 
నీవును నచ్చటం బన్నిన 
నీవు వహించు గురుభారంబు 
నీవు సృజియించి తటె 


నీ సైనికు లెంతయు సంతోసిల్లు 


నుగ్గునూచమైన నగ్గురు( 
నృపతితోడ( గూడి కృపుండును 
నృపతులు సొచ్చి పోరునెడ 
నెచ్చెలి చావునుం జూడం 
నెత్తుట6 దోంగినేల యెజనింగి 
నెత్తుట జొత్తిల్లి నెజసిన 

నెటి దప్పంబడి పెల్లుగ 

నేడీ బ్రాహ్మణు చేతం 
నేలకు నల్లెండు పొడువున 
నొంచినం గోపించి 

నొంచిన6 గెంపు సొంపున 
నొచ్చినం జచ్చిన( దెరలిన 
న్యస్త శస్తుడైన యాచార్యు 


“ 


యి 
పంకజనాభ! మా పడిన 
పగతు రకంపనుపై నెత్తి 
పగిలి యాతని తల 
పటుగతి6 జని కురుపతి 
పటుగతి నా శినిప్రవరు 


పటు నారాచ పరంపరా 


739 
431 
265 
740 
31 
127 
19 
735 
551 
654 
216 
199 
471 
584 
510 
509 
197 
192 
199 
79 
688 
442 
175 
372 
704 


323 
210 
533 
638 
436 
282 


పటు బాణాహతి ద్రౌణి 

పటు భల్ల నికరంబు 

పటు శరముల మీదికి 

పట్టి బలువుగ జటాసురు 
పడియుండి వాడిల( బొడిచిన 
పడు గాక యేమి? పగణం 
పతి గలంగ శైనేయు( డబ్బల 
పతియు యువరాజు గవలను 
పతిరహితాత్మ యైన సతి 
పదంపడి తన్నా సూతపుత్రుండు 
పదంపడి యా ధృష్టద్యుమ్నుం 
పదముల రథవాహంబుల 
పదాతి జనంబులుం గైదువులు 
పదియు నేను నిశిత బాణంబు 
పనిచి కృత పడిన 
పరమకరుణ నైన 

పరసేన భఖేదింప6 బనిచితి 
పరిధాన ప్రావరణీ కరణా 
పలకయును వాలునుం గొని 
పలుకక యున్న యద్దరణి 
పలుకుల. బనిలే దీ 
పలుకులు వింటిరే ధనువు 
పలు తలలు ముఖవికాసము 
పలు తునియలు సేయుచు. 
పలు మాటల కిటు మణు 
పలువురు [క్రూరత బాలుని 
పలువురు బంధులు నాకై 
పలువురు రాజులం దునిమె 
పలువురు సుట్టు ముట్టుకొని 
పవనజు( డొక్కడె పెజ 
పవనజు చాపమున్‌ హరుల 
పవనతనూజు6 గంటె? 
పవననందనుండు నకుల 


761 


572 
373 
530 
627 
256 
254 
620 
673 
06 
519 
601 
112 
720 
523 
02 
414 
207 
423 
455 
241 
552 
160 
335 
444 
248 
256 
589 
208 
254 
487 
496 
103 
675 


762 


పవనాశను(డు నూర్హ్వబాహుండు 


పాంచాల పాండవ (ప్రముఖ 
పాంచాల యాదవ పాండ్య 
పాంచాలురు పాండవులు 
పాండవ పాంచాలాదులు 
పాండవసైన్యముల్‌ సెదరి 
పాండవా(గజాండు పవనాత్మజు 
పాండవా[గ్రజుని చాపము 
పాండవుల గెలుచు నాజి 


పాండుక్ష్మావరసూను సైన్యములు 


పాము. బొదివి వడం దిగిచిన 
పాయవడు రథచయంబులు 
పార్గు( డిట్లు 

పార్టుండువేండీ? పొదువుండు 
పాటెడు మనసేన పరలౌడు 
పావనంబులయిన పలుకులు 
పావని సేరియుండ. డొకొ! 
పిడుగుల యట్ల తాకి 

పితృ సఖుండగు భగదత్తునిం 
పిన్న నగవుతోడ. జెన్నెసలారు 
పిలిచికొని మైన బార్జుం 
పిలిచినం బోవకుండు టిది 
పిలిచిన మరలమి దగ 
పిలువుండు దడయక కర్ణుని 
పుత్రశోకానలంబును (గ్రోధ 
పుత్రశోకాపహంబును 


పుత్రుం గనుట యెల్ల శత్రునిచేం 


పుత్రు. దలంచి తలంచి 
పురహరు( డనుమతి సేయగ 
పులికి. బసులు వాజీన [క్రియ 
పులివాతికండ( గొను 
పులుగు (ద్రాటం గట్టి 
పూనంగ రాదేనా కెద్దానిం 


730 
696 
170 
552 
580 
625 
575 
602 
486 
453 
29 
48 
319 
336 
18 
14 
253 
386 
709 
255 
649 
77 
117 
07 
327 
242 
701 
211 
314 
449 
364 
410 
285 


పూర్వవంశ్యులC గావ బూని 
పెక్కం(డ్రు గూడి యిమ్మెయి 
'పెక్కం(డ్రు దొరలు దన 
పెక్కుచోటుల నెజింగిన 
పెక్కు నదు లీంది వెడలుట, 
పెక్కు రణంబులం గనియు. 
పెదవులు దడుపుచు. గాళ్లున్‌ 
'పెనంగం దొడంగె; నప్పుడు 
సెనంగి; రందు6 గొందణు 
పెనంగు నెడ భీమసేనుండు 
పెనంగంగ6 జాలరు బీభత్సుతో 
పెనంగు నెడం గర్జున దిక్కున 
'పెనుగాలి6 బెబుగు కార్చి 
సెనుగాలిని వెస గూలిన 
పెనుపారన్‌ వరమిచ్చి తట్టు 
'పెనుమంట నుజుకు శలభం 
పెనుమొనతోడ మున్‌ పెనంగి 


పర యీూంగలగతి6 గవియుచు. 


'పెజువారు వెజుచి నలుగడ( 
పెటికితి నలుంగులు మేనులు 
పెలుకుణి యచ్చటి మూంకలు 
పేర్చిన మూంకం గూడ 
పొదివిన నాదవిన కోపంబు 
పొదివిన యగ్గురు ప్రాపున 
పొదివి యవలీల నాతని 
పొదువుచు విచ్చుచు బలువిడి 
పొదువుటయుం గను౮౧వ6 
పోక నిలిచి యమ్మారుత 
పోనీండు పొదువు6 గుంతీ 
పోరెడు నప్పుడు లావును 
పోవక హయకేతన గాండీవ 
పౌరవుం డభిమన్యు బలువిడి 
ప్రకట బలాఢ్యు లొక్కటం 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


233 
199 
463 
464 
379 
590 
274 
715 

87 
473 
257 
480 

68 
102 
134 
460 
507 

87 
468 
373 
437 

14 
448 
343 
461 

48 

51 
634 
401 

62 
526 

56 
152 


ప్రకృతి జనునట్టు లిమ్మెయి 
ప్రకృతి యనం బురుషు. 
ప్రజ నెల్లం దునుమాడి 
ప్రతిజ్ఞా భంగమయ్యెనని 
ప్రథమ గిరిమీ(ద దోంతెంచు 
'ప్రదర (ప్రవాహమునన 
ప్రస్ఫురద్వానరపతియును 
ప్రాణములు గలుగు నంతకు. 
ప్రాయము కల్మి నొక్కటన 
పియములు వల్కి నిన్నను 


ల 
బరవసంబు వాటించె. 
బరవసంబు సేసి యడ్డపడి 
బలమును దాను మత్స్యనర 
బలముల6 గావంగ6 జనుటయు 
బలము లచ్చెరువంద 
బలము లిది యేమి నలుగడ౦. 
బలము విజీగి రెండు పాయలై 
బలహీనులు సంగర భీతులు 
బలియురతో. బగగొనినం 
బలు డేగల కైవడి 
బలు మాయాబల బాహా 
బలువిడిం గరి గవియుండు 
బలువిడి బహుభంగుల 
బల్లిదు6 డగు భీష్ముం బడవైచి 
బహుహేతి ప్రకరంబులన్‌ 
బాణఘట్టనం గటకటం బడి 
బాలధ్వంసకు నా దుళ్ళీలుం 
బాలు(డవు నీవు; కుంభజ 
బాలు(డవైన నీ వరిది 
బాలు(డు సుకుమారుడు 


బాలు(డొంటి యిట్టు పలువుర 


654 
310 
670 
525 

29 
436 
396 
527 

21 
470 


660 
514 
56 
115 
483 
695 
125 
262 
501 
480 
645 
119 
442 
547 
406 
460 
268 
147 
292 
203 
169 


బాసటయై వృకోదరుండు 
బిందు చిదాత్మనాదమయ 
బిరుదు జితశ్రమంబు 
(బ్రతుక దలంచితేని 
(బ్రహ్మచర్యమునC దపంబున 
(బ్రహ్మవిద్వేషంబు పరికించి 


భ 
భట గాత్రంబుల ఘోట 
భయ మేటికి వినుడు 
భరితాశాంతర పాంచజన్య 
భల్లం బొక్కట విల్లుద్రుంచి 
భల్లముల మూంట గొడుగును 
భవదీయ బాహావిహారంబు 
భవదీయ రక్ష యిమ్మెయి 
భవునిచే సాదారానుజ్జ వడసి 
భవ్యంబైన బలాధిపత్యము 
భానుమంతని( జంపిన పగ 
భీమతనయుండు మాయపు( 
భీమనందను చావున( (బ్రేము 


భీమనాదుండు భీము. డుద్దాము 


భీమసేన పురస్సరులై 
భీమార్జునుల బారింబడి 
భీము జేర నరిగి 
భీముడు గర్జుండుం గదిసి 
భీముండు6 గురుపతియు 
భీముండు గదవైచిన 

భీము6 డుదగ్రతం గవియం 


భీముండు నట్టివాండె యరిభీషణ 


భీముని. దత్ఫోదరులను 
భీమునిచే నని నశ్యత్తామ 
భూనాథు(డు బొంకండు; విను 
భూరమణ! విదురు. డమ్మెయి 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


భూరిచక్రంబు వెస 
భూరియు శినివరు(డు 
భూరిశ్రవుండు సచ్చుట 
భూసురభక్తియు వృద్దో 
భేరీ మృదంగ శంఖ మహా 


మ 
మండెడు బలునారసముల 


406 
603 
516 
553 
714 


500 


మందగతి( జనుము నా వెనుకం 446 


మందస్మిత సుందర వదనేందు 
మగధపతి సూనుండైన 

మగిడి యట నిరూపించి 
మగుడంగ దానవప్రవరు 
మగుడ6 జనియాలి నిశిత 
మణిగణోజ్ఞులమైన మన 

మది నయ్యిరువుర మాటలు 
మన కింత ప్రియం బగునే! 
మన కిది సమయము నుండీ 
మనకు నిమిత్తము లెంతయు 
మనకు నిమిత్తము లెంతయు 
మనకును నితనికి సైంధవు 
మన చేసిన సుకృతంబుల 
మన తొమ్మిది సిడముల 
మనబల మార్చినం గినిసి 
మన బలము గదియు 

మన మంతకు వేజొక దిక్కున 
మనమున గుంతీవాక్యంబును 


మనమున. గొంకక యెదురుగం 


మనమున భేదము మోదము 
మన మూక దటిసి యుద్దతిం 


391 
186 
117 
641 
440 

12 
687 
504 
129 
326 
416 
381 
299 
397 

54 

46 
625 
498 
383 
158 
471 


మన మూక యొదిగి గుంపులు 362 
మన మూకలు నట్టకా( దలంచి 606 


మన మెంత సెట్టలమొ 


555 


మనవారును రణ కౌతుక 
మనవారు వారి వారలు 

మన వేగుల వారు వచ్చిరి 
మనసిజ మూర్తియైన 

మన సేనల నొక్కెత్తునం 
మన సేన పెలుచ. 
మనుజాధిప తగుసమయం 
మము నీతని కొప్పింపక 
మమ్మ కాదు నీ నెవ్వరి 
మమ్ము నరయు భరమున 
మరుదాత్మజు( డేచిన నన్నరు 
మజుచితె యా సభన్‌ భువన 
మజియు నతని మెయి 
మజియు నమ్మహీశ్వరుండు 
మతియు నిరువది మెణుంగు 
మతీయు నిరువదేను 
మతజియును శరశతకము 
మజియు నొక్క (ప్రతిన 


మతియు వృకోదరాది సోదరుల 


మహనీయాకృతి సంయమి 
మహితలావణ్యమును 

మా కిరువురకుం దోడు 
మానుసులు వోలె నున్నార; 


మాయపు( చీకటి విరియుండు. 


మాయలు జూదము తోడన 
మాయా ముఖంబున మార్గణ 
మారుతి యిమ్మెయి నక్కురు 


మార్చలంబులు సొచ్చి, మాతంగ 


మిడుక మిడుక ని త్రెణంగున 

మిమ్మును బాంచాలుర. గడు 

మిటు( బలంబునె మెల(గ౦గ6 
వ! ల న్‌ 


మీ తండ్రికి నే మృత్యువ 


763 


764 


మీ యందజచేత ననుజ్ఞాతుం 
మీ రందణు నట్టకాదే 

మీరును బ్రాణములు 

మీరెల్లం జూచుచుండంగ6 
మునిజనవల్లభ యివ్విధము 
మునినాథ! దేవకీసుతు. 
మునినాథ! నీవు సెప్పంగ 
మునినాయక! మృత్యువు 
మునివర! ద్రోణుని వృత్తము 
ముని సముదయ హృద్యా! 
మును దివ్యాస్త్ర బలంబున 
మును (ద్రోణుని. బొలియించితి 
మును నీవెన్నితి విక్రమాఢ్యు 
మును ప్రసిద్ది. బొంది చనిన 
మును బకుననుజుని వలనం 
మును మాయ (మ్రింగి 

మును శకుని బుద్దిమైగెలిచిన 
మును సంకటపడి మూ(కలు 
మున్నాపని మానుసులం (గ్రన్నన 
మున్నెన్నండు నవ్విధ మేం గన్నది 
మృత్యుదేవిముం బరమేష్టికిం 
మెయిమెయిం బెనంగి మెచ్చించి 
మెణు6ంగులు గర్జితంబులును 
మెణుంగు మెణచినట్లు 
మెణుమ ధనుర్రండము 

మేను మృదుశయ్య సగము 
మేపి కట్టాయితం బయి 

మేరు వొణుగుట యినుడిల 
మేలుదలంపు శోభనము 
మొగమున6 గయ్యపు వేడుక 
మొనలతోడను దనతోడ 
మొనలోన నిలువ నొల్లక 
మొనలో నిలువక యుత్తరమున 


మొరపవాన పల్లు గురిసె; 
'ముచ్చుల మూఢత్వమునం 


య 
యదువంశంబున లోక 
యాదవ కౌరవ పాండవులాదిగ 
యోగీంద్ర చిత్త కమలా భోగ 
యౌవనంబున6 దపమాచరింప( 


ర 
రథకరి తురగోత్చ పృథివీ 
రథము డిగ్గి తొలంగి 
రథము డిగ్గి హర్షాశ్రులు 
రథమును నశ్వమ్ముల 
రథ వితతి వజుపి 
రథ్యంబుల దగ యుడుపను 
రభసంబున. బ్రాగ్యోతిష 
రభసోద(గ్రతం బూన్ని 
రయంబునం జని కరంబులం 
రయమారన్‌ బలువిల్లు 
రయమున విల్లుద్రుంచిన 
రవి శశివహ్నిలోచన! 
రహితగుణచాపు6 డగు 
రాచూలికి నుచితంబగు 
రాత్రు లీపని కర్గుతో 
రాధేయు( జూచి రారాజు 
రామునందును గార్తవీర్యక్షితీశు 
రారాజు గృపుండును 
రిత్త దడవు గాకుండంగ 
రుక్కరథుం డను వాడు 
రుక్కరథు(డు వడిన 
రేపకడ యుభయ బలములు 
రోషమున దుస్ససేనుండు 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


333 
243 


33 
277 
740 
232 


46 
477 
542 
398 
261 
420 

13 
121 
654 
489 
607 
309 
341 
288 
650 
164 
366 
154 
344 
178 
178 

72 
450 


© 
లక్ష భార్యల నుపలాలించి 
లలిత చతుర్ధళాఢ్య కమల 
లావును వెరవును మెజయంగ 


వ 
వంగాధీశ్వరు. డేనుంగుం 
వంది జనంబులు మాగధ 
వంది జనతుములముల 
వగపింక నెన్నంటికి దెగు? 
వగపున కెడ యీకుము; 
వచ్చితి రాధేయుండం గను 
నడి6 జ(క్రంబున వైచిన 
వడి రాధేయుని నాతని 
వనగజ మంబుజాకర 
వననిధి నడు నీట గలము 
వనమున ఫలమూలంబులు 
వరదివ్యాస్త్రవిదుండు 
వర మిచ్చెదేని. గోరెద 
వల దిట్లేలని యేను 
వలదు రన్న పిన్నవాండవు 
వలయు కొలది నెలుంగెత్తి 
వలవని (పేలరి మాటల 
వాడి నారసములు మూండు 
వాడు దోడ్పడం గడంి 
వానితోడిద లోకమై యేను 
వాని నెడ నటికి యప్పవమాన 
వాని వారెల్ల నీ పని వాని 
వారలందణు సూతనందనుం 
వారల బొదువ నడరు 
వారల రథ్యంబులం దత్సారథు 
వారలు దమ తమ బలములు. 
వారలు లింగాదిష్టా నారూఢుం 


236 
316 
371 


108 
293 
320 
306 
305 

13 
568 
394 
196 

09 
499 
698 

36 
706 
569 
687 
713 
486 
621 
204 
482 
652 
641 
391 
454 
660 
735 


వారి. గృతవర్మ మార్కొని 
వారి కేతనములు వడి. (ద్రుంచి 
వారి తలపు వొసంగ నేరదు 
వారి నెజుంగుదు నేనును 
వారి. దలపడి పోరిరి 

వారెవ్వ రెవ్వ రంటేని 
వాలమ్ములు పది మేనం 
వాలిక దొడ్డనారసము 

వాలును బలకయు. గొని 
వాసవు నంత వానికిని 
విందాను విందు లేక స్యందన 
విందుల గనిన ట్లాత(డు 
వింధ్యాద్రి వోలెనా (ప్రతివింధ్యు 
వింశతి శరముల నేసి 

వికట విస్సురదసి చర్మ 
విచ్చిన మూకల కడ్డము 
విచ్చుటయు నంట దాశి 
విజయుం డతని వరాహ 
విజయుండను శైలము 

విడు విడు మాతం డిమ్మెయి 
వినడె జరాసంధాదుల. 

విని సంశప్తకు లేము దక్క 
విను(డీ నాదు ప్రతిజ్ఞ నీవు 
విను నేం డర్జును( డన్య 

విను పాంచజన్య పటునిస్వన 
విను పౌరుషము నిరర్థక మను 
విను మడుగులపై6 బడియైనను 
విను మప్పుడు నిజశక్తుల 
విను మాంటది వోలెం దన 
వినుమా ధృష్టద్యుమ్నుం 
వినుము కిరీటి! దివ్యశర 
వినుము తదీయ యోధులును 
వినుము నరేంద్ర! పాండవులు 


432 
83 
41 

281 

565 

391 
65 

123 

191 
205 
368 
411 

613 
54 
57 

426 

451 

527 

346 

584 

487 

136 

268 

323 

467 

486 

501 
క్‌ 

387 

418 

384 

104 

169 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


వినుము నిశాసమయంబున 624 
వినుము భవత్సేనాపతి 466 
531 


వినుము వృద్దక్షత్రుండను 
వినుము వేగిన సం[గ్రామమునకు6 651 


విను మేనగు దివసంబున 658 
విను సహదేవుడు దుశ్చాసను 674 
విను! సింధురాజవధమును 326 
విను! సింధురాజవధమును 416 
విపినంబు నడయ దవశిఖి 211 


విమలాంబుదములు పూనిన 84 
విరథుం డయ్యును రాధ 484 
విరథుండై యతండు వృషసేను 474 
విరియించి తామరలలో 672 
విజీగినచో నిలువక 58 
వితిగెం బెక్కు రథంబు; లొక్క 450 


విలసిల్లుచు నుండగ 227 
విలు దునుమాడి వక్షమున 429 
విలు దునుమాడి వెండియును 605 


విలు దురుము సేసి గుజ్జంబుల 479 

విలు పటైెడు వారెల 28 
op] యు శా, 

వీక మెయి. గ్రీడి కొడుకుం 150 

వీడె సైంధవుండు! వీనిచుట్టను 378 


వీరలం జూచి తగుమాట 259 
వీరాస్థ్రి శర్కరాఘన 100 
వీరిచట నివ్విధంబున. 107 
వీరేమి గాచెదరు? తా నే 378 


వృకుండను పాంచాలకుమారకు 96 


వెండియు 429 
వెండియు 670 
వెండియు నాచార్యుండేయు 622 
వెడంద తూపున( గేతువు 349 
వెన్నుమును6గ6 దివియంగలే 374 
వెరవును లావునుం గలిగి 209 


వెరవును లావు లేని ప్రజ 
వెరవే; సంపద గోరి 
వెణుగు పడి కుంభభవుండుం 
వెబవకు( డిట మరలు(డు 


వెస మారుతియు నలంబుసు.డు 


వెస రాధేయుని తొలంగిన 
వేగంబ వేటొక్క విలుగొని 
వేడుకమై. దలపడి పోరాడిరి 
వేదములుం దదంగములు 
వేదములు ధర్మవాచక 
వేదశిరోమణి చరణా 
వేజొక విలు గొని 

వేజొక విల్లు పుచ్చుకొని 
వైరం బాత్మల నిండి యుండ 
వైరి వినాశన (క్రియకు 
వ్యాఘ్రదత్తుండు సాత్యకి 
వ్యాస ప్రసాద మహిమం 


శ 
శకుని కృతవర్మ కృప కర్త 
శకుని కృతవర్మ శల బాహ్లిక 
ర! 
శకునిచేతి యడసాళులు 
య స. 
శక్తి యాచార్యు శక్తిని 
శక్తివైవ నిశితచ[క్రంబు 
శర గురుం డెచటికిం దజిమిన 
శరజాల మహవాతస్సురణంబున 
శరజిహృభీకరుండగు 
శరభసింహవ్యాఘ్రసత్త్య 
శరముతోడ నొక్క కరము 
శరము లొకం డొకండు 
శరవేగము రథగమన 
శలభము వహ్నిమీ(దం 
శల్య కృతవర్మ ముఖ యోధ 


765 


707 
382 
282 

83 
404 
166 
393 

56 

23 
732 
137 
596 
348 
419 
643 
403 

02 


193 
191 
549 
399 
607 
126 
107 
14 
238 
178 
82 
517 
588 
601 


766 


శల్యుండును ద్రౌపదీపుత్రుల 
శినివరు6 డాజూలెల్లను 
శినివరుండు సోమదత్తుండు.( 
శినివరు నద్భుత విక్రమ 
శిరము లురంబులు గరములు 
శుభ్రమగు నుర్విమృత్తిక 
శైనేయు(డును భీమసేనుండు 
శోకంబునం గోపంబునం 
శౌరి పార్థ! పార్ధ! సైంధవుతల 
శౌరి మెయిని భగదత్తుండు 
శౌర్యధుర్యుండగు వసాతి 
శ్రీకర భక్తాంభోధి సుధాకర 
శ్రీధామ లసదపాంగ 
శ్రీమత్తాయుష్మత్త సుధీ 
శ్రీరమ్యతాదద్రివర పుత్రీ 
శ్రీసంశ్రయ మంగళ గౌరీ 
శ్రుతి ఫలరస భావస్తుత్య 
శతు లభ్యసించి తతుల 


“ 


ణు 
సంగరంబున. దన్వి సని 
సంగర (క్రీడ: సలుపు 
సంజయుం డతని కిట్లను; 


సంతానార్థియయి సంతతంబును 


సంరంభ విజ్బంభితుండై 
సంవర్తుడను మహాసంయమి 
సంశప్తక సమితితోడ 
సంశప్తకులు మజియును 
సత్యజిత్తు మేన సాయక 
సన్మార్గమున రాజ్యసంపద 
సమరంబున నీ వోడుట 
సమర విశేషంబు తెజం 


403 
451 
576 
620 

89 
735 
520 
492 
530 
120 
175 
139 
537 
425 
319 

01 
535 
276 


692 

48 
425 
226 
192 
229 
257 

87 

97 
230 
474 
502 


సమరోద్యోగము వీటికిం 
సమసిన సేనజూచి 
సరభసవృత్తి. బాండుసుత 
సర్వసేనాధిపత్యంబు 

సర్వ సైన్యంబులును దైన్యంబు 
సహదేవుండును గదంగొని 
సహదేవుండును మగిడి 

సాత్యకి విల్లరచం(ద్ర బాణంబున 
సాత్త్యవతేయవాజ్మయ 
సాధనము గాండివం బటె 
సారథి గూల్చి యశ్వములC 
సారథి తురంగముల 
సాహంకారుం డగు గురు 
సింధురము మహో'ద్రేక 
సింధుదేశోద్భవ స్థిర 
సింధుపతిదెసకు 
సుభ(ద్రాతనయుం డతని 
సురలాదిగ గల జీవులు 
సురలును సిద్దులు విద్యాధరులు 
సుస్థిరుండవై సమర(ప్రకారం 
సూతనందనునకు నెడసొచ్చి 
తసుతుండు పాండునృప 
తసుతు విల్లు ద్రుంచిన 
సెజ్జ్ఞ యందు మేను సేర్చి 
సేనాపతిత్వమునకుం బూని 
సేనాపతి యగు (ద్రుపద 
సేనాసముదయ వర్తకుంగా 
సైంధవు( డొక్క. డేలయనిం 
'పెంధవు ఘోరకబంధంబు 
సైంధవున కడ్డమున్న 
సైనికులు నన్ను గనుగొని 


శ్రీమదాంధ్ర మహాభారతము - ద్రోణపర్వము 


04 
481 
360 

23 
278 

53 
402 
595 
137 
284 
350 

111 

98 

29 
171 
522 
194 
731 
156 
431 
492 
481 
474 
297 

20 

55 

23 
302 
533 
357 
247 


సైరించిన నెణు(గవు 
సొమ్మవోయి పడిన సుదతు 
సోమదత్తుడు తొమ్మిది 
సోలుచు బోరగిలంబడి 
సామదతి యిటు సచ్చినం 
ల ౧ 

స్థావరములు జంగమములు 
స్వాగత మే మీయిద్రణ 

య 


ఇగ 


జూ 
హంసగారములగుహయములు 
హంసతూలిక పాన్సునందు 
హయముల( జంపి, సూతు 
హయములను సూతు నాంచి 
హయముల మీ(ద సూతుపయి 
హరి గురుడు నీకు. (గ్రీడియు 
హరి నేమియు నన నేరక 

హరి నైదు విశిఖముల 


హరి మేనల్లు(డు, గొంతి కూర్చు 
హరి యాత్మ యర్జ్హునున కా హరి 


హరియుం బాండవులున్‌ 
హరియుం బారు(డు నటు 
థా ey 
హరి యొకడు నీవొకండవు 
హరి పనుప వారిబలములు 
హరిసుత సూతి మావుల, 
హరుండు వినోదార్థముగా 
హరులను సూతుని జంపిన 
హరులవయిన్‌ మురారిపయి 
హర్ష మందస్మితము తోడ 
యె 
హా యను, ధర్మరాజ తనయా! 
హృదయ సరసిరుహ 
'హెడింబు. డల్సి యు(గ్రాకృతిం 
రూ గ 


—— EO పడా 


711 
32 
566 
644 
514 
731 
308 


104 
251 
157 
439 
165 
415 
119 
343 
250 
34 
701 
430 
414 
722 
403 
677 
609 
369 
374 
253 
316 
571 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


కవచధారణంబున దుర్యోధనుం డర్దునుతో( దలపడుట (సం. 7-76-37) 


వ. కడంగిరంతంగురుపతి గూడవచ్చి కుంభసంభవకృతంబగు కవచంబుకతంబున భయంబు దక్కిబలంబునకుం 
దలకడచి తన రథంబు జయద్రథుం డున్న దిక్కున కడ్డంబుగా( జొచ్చిన నతని సూరెల నున్న వీర లోకంబు 
ముదంబున సింహనాదంబులు సేయ శంఖ భేరీస్వనంబులు సెలంగం దమ తేరికిం గట్టెదురై నిలిచినం గని 
కృష్ణుండు గ్రీడి కి ట్లనియె. 179 


ప్రతిపదార్థం: కడంగిరి= ప్రయత్నించారు; అంతన్‌= ఆ మీద; కురుపతి= దుర్యోధనుడు; కూడవచ్చి= దగ్గరగా వచ్చి; కుంభసంభవ 
కృతంబు+అగు= ద్రోణాచార్యుడిచేత చేయబడిన; కవచంబు కతంబునన్‌= కవచం కారణంగా; భయంబు తక్కి= భయంవదలి; 
బలంబునకున్‌ తలకడచి= సేనను దాటి; తన రథంబు= తా నెక్కిన తేరు; జయ(ద్రథుండు ఉన్నదిక్కునకున్‌= సైంధవుడు 
ఉన్న దిక్కుకు; అడ్డంబుగాన్‌+చొచ్చినన్‌= అడ్డంగా దూరగా; సూరెలన్‌= (ప్రక్కలో; ఉన్న వీరలోకంబు= ఉండే వీర సమూహం; 
ముదంబున్‌= సంతోషంతో; సింహనాదంబులు చేయన్‌= సింహనాదాలు చేయగా; శంఖ భేరీ స్వనంబులు= శంఖాల, నగారాల 
శబ్దాలు; చెలంగన్‌= ధ్వనింపగా; తమ తేరికిన్‌= తామున్న తేరుకు; కడు+ఎదురు+ఐ నిలిచినన్‌= కంటికి ఎదురుగా ఉండగా; 
కని= చూచి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; (క్రీడికిన్‌+ఇట్టు+అనియెన్‌= అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (కృష్ణర్ణునులు) విజృంభించగా, అటుపిమ్మట దుర్యోధనుడు ద్రోణు డిచ్చిన కవచం కారణంగా 
భయంవదలి తన సైన్యాన్ని దాటి ముందుకు వచ్చి, సైంధవు డున్న దెసకు అడ్డంగా తన రథాన్ని పోనిచ్చాడు. 
అప్పుడు అతడికి ఇరువైపులా ఉన్న వీరులు సంతోషంతో సింహనాదాలు చేశారు. శంఖ భేరీ ధ్వనులు చెలరేగాయి. 
ఆ విధంగా తమ రథానికి ఎట్టఎదుటగా నిలిచిన సుయోధనుడిని చూచి, నారాయణుడు నరుడితో ఇట్టా అన్నాడు. 


క, “ఆపద ముట్టిన యెడ ని । ట్లేపారంగ వలదె! రధికు( దీతండు శశ్వ 

త్కోపోద్దీప్తుండు మాదెస( । జాప కళావేది దర్పసంపన్నుండున్‌. 180 
ప్రతిపదార్దం: ఆపద ముట్టిన ఎడన్‌= కష్టాలు వచ్చినప్పుడు; రథికుండు= సైనికుడు; ఇట్టు+ఏపారంగన్‌+వలదె!= ఈ విధంగా 
అతిశయించ వద్దా! ఈతండు= ఈ దుర్యోధనుడు; మాదెసన్‌= మా మీద; శశ్వత్‌కోప= నిలుకడ గల కోపంతో; ఉద్దీప్పుడు= 
మండుతూ ఉన్నాడు (ఇతడు); చాప కళావేది= ధనుర్విద్వా రహస్యాలు తెలిసినవాడు; దర్ప సంపన్నుండున్‌= గర్వితుడు 
కూడా. 
తాత్పర్యం: “కష్టాలు వచ్చినప్పుడే సైనికుడు ఇట్టా ధైర్యాన్ని చాటాలి; ధనుర్విద్యా విశారదుడు అయిన దుర్యోధనుడు 
నిరంతర కోపంతో మా మీద మండిపడుతూ ఉన్నాడు. 
క గోమున(బెరి(గిన వాడు మ। హా మానోదగ్రచిత్తు. డ ట్లగుటను సం 

గ్రామంబున కలుకం డు । ద్దామ భుజావీర్య దుర్మద స్పురితుండున్‌. 181 


ప్రతిపదార్థం: గోమునన్‌+పెరింగిన వాండు= సుకుమారంగా పెరిగినవాడు; మహామాన= ఎక్కువ అభిమానంతో; ఉద(గ్రచిత్తుడు= 
భయంకరమయిన మనస్సున్నవాడు; అట్టు+అగుటను= అందుచేత; సంగ్రామంబునకున్‌= యుద్దానికి; అలుకండు= జంకడు; 
ఉద్దామ= అధికమైన; భుజావీర్య= భుజబలంతో; దుర్మద స్ఫురితుండున్‌= దురహంకారంతో ఉన్నవాడు కూడా. 
తాత్సర్యం: దుర్యోధనుడు సుకుమారంగా పెరిగాడు. మిక్కిలి అభిమానంతో భయంకరమయిన మనస్సుకలవాడు 
అయినందున యుద్దానికి వెరవడు. తన భుజబలంతో దురహంకారంతో ఉండేవాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 381 


క. మనకును నితనికి సైంధవు(। డను నొడ్డున నయ్యె జూద మధికౌద్దత్యం 
బున గెలువుము చిరకాలము । మనమున రారాజు నలుక మ్రందింపు తగన్‌. 182 


ప్రతిపదార్థం: మనకునున్‌= మనకు (కృష్ణార్ణునులకు); ఇతనికిన్‌= ఈ దుర్యోధనుడికి; 'సైంధవుండు+అను ఒడ్డునన్‌= సైంధవుడనే 
పందెంతో (సైంధవుడు పణంగా); జూదము+అయ్యెన్‌= జూదం సిద్దమైనది; అధిక+జౌద్దత్యమునన్‌= మిక్కిలి దర్భంతో; 
గెలువుము= జయించుము; చిరకాలము= చాలాకాలంగా; మనమునన్‌= మనస్సులో ఉండే; రారాజు+అలుకన్‌= దుర్యోధనుడి 
దురా(గ్రహాన్ని; తగన్‌= తగినట్టుగా; (మందింపుము= నశింపజేయుము. 


తాత్సర్యం: ఈ దుర్యోధనునకూ మనకూ సైంధవుడనే పందెంతో (యుద్దమనే) జూదం సిద్దమైనది. ఉద్దతితో 
ఈ జూదాన్ని గెలువుము. బహుకాలంగా దుర్యోధనుడికి మనమీద ఉన్న (క్రోధాన్ని ఈనాడు నిర్మూలించుము. 


విశేషం: అలం: రూపకం. 


క ఈత(డు మీకు నాపదల కెల్లను మూలము; ధర్మపుత్రు దు 
ర్ట్యూతమునం బరాభవము నొంద(గ జేసిన పాపనిశ్చయుం 
డా తరుణీలలామమున కమ్మెయి భంగ మొనర్జె వీడు నీ 
చేతులలా వెటుంగ(డు విశిష్టశుభం బిది నీకు ఫల్లునా! 183 


ప్రతిపదార్థం: ఫల్లునా!= అర్జునా! ఈత(డు= ఈ దుర్యోధనుడు; మీకు నాపదలకున్‌+ఎల్లను మూలము= మీ కష్టాలకు అంతా 
కారణం; ధర్మపు(త్రున్‌= ధర్మరాజును; దుర్జ్యూతమునన్‌= చెడ్డ జూదంలో (మోసపు జూదంలో); పరాభవమున్‌= అవమానాన్ని; 
ఒంద(గన్‌+చేసిన= కలిగించిన; పాప నిశ్చయుండు= చెడు తలపు కలవాడు; ఆ తరుణీలలామమునకున్‌= ఆడవారిలో 
ఉత్తమురాలైన ఆమెకు (ద్రౌపదికి); ఆ+మెయిన్‌= ఆ విధంగా (కట్టుగుడ్డను ఒలుచునట్టుగా); భంగము+ఒనర్చెన్‌= అవమానమును 
కలిగించాడు; వీండు= ఈ దుర్యోధనుడు; నీ చేతులలావు+ఎణుంగ(డు= నీ భుజబలం తెలిసినవాడు కాడు; ఇది= ఈ యుద్దం; 
నీకున్‌ విశిష్ట శుభంబు+అగున్‌= విశేషమైన మంచిని కలిగిస్తుంది. 


తాత్పర్యం: అర్జునా! మీ కష్టాలకు మూలకారణం ఈ దుర్యోధనుడే. మోసపు జూదంలో ధర్మరాజును 
అవమానించిన పాడుబుద్దికలవాడు. ద్రౌపదిని కట్టుగుడ్డలు ఒలిపించి అవమానించాడు. నీ చేతి బలాన్ని 
తెలిసినవాడు కాడు. ఈ యుద్దంలో నీకు శుభం కలుగుతుంది. 

క. _ ఎటింగినం జేరండు; చేరుట | యెటుకువమై మనకు దైవ మిచ్చిన సిరి యి 

ట్లఖిమిన యాలో గ్రక్కున । నటికు; మిత(డు దెగిన మన మనఃపీడ దెగున్‌. 184 

ప్రతిపదార్థం: ఎటింగినన్‌= తెలిస్తే (నీచేతి బలం తెలిస్తే); చేరండు= దగ్గరకు రాడు; చేరుట= సమీపించటం; ఎణుకువమైన్‌= 
తెలిసి; మనకున్‌= మనకు; దైవమిచ్చిన సిరి= దేవుడు ఇచ్చిన సంపద (అదృష్టం); ఇట్లు+అణిమినన్‌= ఈ విధంగా ఆక్రమిస్తే; 
ఆలోన్‌= అంతలోనే; గ్రక్కునన్‌= శీఘ్రంగా; నబికుము= నరికివేయుము; ఇతండు తెగినన్‌= ఈతడు చనిపోతే; మన= మనయొక్క; 
మనఃపీడ= మనసులోని చింత; తెగున్‌= తెగిపోతుంది (తొలగిపోతుంది). 

తాత్సర్యం: నీచేతిబలం తెలిసి ఉంటే (మన) దగ్గరకు రాడు. దగ్గరకు రావటం మనకు దైవ మిచ్చిన అదృష్టం. 
దానితో అతడిని ఆక్రమించుము; వెంటనే అతడిని నరికివేయుము. వీడు పోతే మనకు గుండెలోని దిగులు తీరుతుంది. 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. _వెరవే! సంపద గోరి గాండివ గుణావిర్భూత బాణాలి కి 

ట్లెరయై వచ్చుట యి మ్మహీపతి కితం డేలొక్కొ యత్యంత ని 

ష్టుర శౌర్యోన్నతి నిన్ను దాంకం దలంపం జోద్యంబు. వీ డగ్గ మై 

దొరకో లర్జున! నీకు. దొంటి సుకృతస్తోమంబు కల్మిం జుమీ! 185 
ప్రతిపదార్థం: అర్హున!= అర్జునా! సంపదన్‌+కోరి= ఐశ్వర్యాన్ని ఆశించి; గాండివ గుణ+ఆవిర్భూత= గాండీవమనే వింటి అల్లైత్రాటి 
నుండి పుట్టిన; బాణ+ఆలికిన్‌= బాణాల సమూహానికి; ఇట్లు=- ఈ విధంగా; ఎర ఐ= ఆహారమై; వచ్చుట= రావటం; ఈ+మహీపతికిన్‌= 
ఈ రాజునకు; వెరవే!= తగునా!; ఇతండు= ఈ దుర్యోధనుడు; ఏల+ఒక్కొ!= ఎందుకనో; అత్యంత నిష్టుర= మిక్కిలి కఠినమైన; 
శౌర్య+ఉన్నతిన్‌= వీర్యాధిక్యంతో; నిన్నున్‌= నిన్ను; తా(కన్‌+తల(పన్‌= ఎదుర్కొనటానికి ప్రయత్నించటం; చోద్యంబు= ఆశ్చర్యం; వీండు= 
ఇతడు; అగ్గము+ఐ= వశమై; దొరకోలు= చిక్కటం; నీకున్‌ తొంటి సుకృతస్తోమంబు= నీ పూర్వజన్మ పుణ్య సముదాయం సుమా. 
తాత్సర్యం: ఓ అర్జునా! సంపదను ఆశించి గాండీవపు అల్లెత్రాటి నుండి వెడలిన బాణాలకు ఆహారంగా ఈ 
రాజుకు తగునా? ఇంత శౌర్యంతో ఇతడు నిన్ను ఎదుర్కొనాలని అనుకోవటం ఆశ్చర్యంగా ఉన్నది. ఇతడు మిక్కిలి 
ప్రయత్నంతో ఇట్టా చేయటం ని పూర్వజన్మ పుణ్యాల ఫలమే సుమా! 
క ఇతడు వడిన బ్రజ విచ్చును; । ధృతి సైంధవు( డజిమెనేనిం దెగు నాతం డు 

ద్దతి విడిచి పాథిపోయిన. । బ్రతిన కదియ చాలు గడ(గు పటుశౌర్య నిధీ!' 186 
ప్రతిపదార్థం: పటుశౌర్యనిధీ!= తీవ్ర పరాక్రమానికి నిధి అయినవాడా!; ఇతండు= ఈ దుర్యోధనుడు; వడినన్‌= చనిపోతే; ప్రజ= 
సైన్యం; విచ్చును= విరిసిపోతుంది; ధృతిన్‌= ధైర్యంతో; సైంధవుండు= సైంధవుడు; అటిమెన్‌+ఏనిన్‌= ఆ(క్రమణం చేయటానికి 
ప్రయత్నిస్తే; తెగున్‌= చస్తాడు; ఆతండు= ఆ సైంధవుడు; ఉద్దతి విడిచి= గర్వాన్ని వదలి; పాజిపోయినన్‌= పరుగెత్తిపోతే; 
ప్రతినకున్‌= శపథానికి; అది+అ చాలున్‌= అంతేచాలును; కడంగు= పూనుకొనుము. 
తాత్పర్యం: ఈ దుర్యోధనుడు పడిపోతే సైన్యం వికావికలౌతుంది. సైంధవుడు ధైర్యంతో పరాక్రమించటానికి వచ్చాడా- 
చస్తాడు. వాడు గర్భాన్ని వదలి పారిపోతే (మన) శపథానికి అదే చాలును. మిక్కిలి శౌర్యం కలవాడా! పూనుకొనుము. 


వ. అని పెక్కుభంగులం జెప్పిన విని వివ్వచ్చుం డచ్యుతు నాలోకించి. 187 


ప్రతిపదార్థం: అని; పెక్కు, భంగులన్‌= అనేక విధాలుగా; చెప్పినన్‌= చెప్పగా; విని; వివ్వచ్చుండు= అర్జునుడు; అచ్యుతున్‌= 
శ్రీకృష్ణుని; ఆలోకించి= చూచి 


తాత్సర్యం: అని అనేక విధాలుగా (కృష్ణుడు) చెప్పగా విన్న అర్జునుడు, కృష్ణుడి వంక చూచి. 


ఉ. _ “ద్రౌపది వడ్డ బన్నము లుదగ్రత మేదినిం బెద్దకాల మి 

చ్చా పరతంత్రుండై తన వశంబుగం జేసిన వీని గర్వముం 

గోపము వెంపదే? మనము గుంద(గ జేయదె? యింత సెప్పనే 

లా? పొరిగొందు నీతని( జలంబు బలంబును నీవు మెచ్చంగన్‌. 188 
ప్రతిపదార్హం: ద్రౌపది; పడ్డ బన్నములు= పడిన కష్టాలు; ఉద([గ్రతన్‌= భయంకరంగా; మేదినిన్‌= లోకంలో; పెద్దకాలము= చాలా 
కాలం; ఇచ్చాపరతం(త్రుండై= తన ఇష్టానికి వచ్చినట్టు; తన వశంబుగన్‌+చేసిన= తను చెప్పిన విధంగా ఉండేటట్లు చేసినటువంటి; 
వీని గర్వమున్‌= ఈతడి అహంకారం; కోపము పెంపదే?= నా కోపాన్ని పెంచదా?; మనము కుంద(గన్‌+చేయదె?= మనస్సును 
బాధపెట్టదా?; ఇంత చెప్పన్‌+ఏలా?= ఇంతగా చెప్పటం ఎందుకు?; చలంబున్‌= (వీడిపై నాకున్న) మాత్సర్యాన్ని; బలంబును= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 383 
(నా) బలాన్ని; నీవు మెచ్చంగన్‌= నీవు మెచ్చుకొనే విధంగా; పొరిగొందున్‌= చంపుతాను. 


తాత్పర్యం: “ద్రౌపది పడిన కష్టాలూ, భయంకరంగా లోకంలో చాలా కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వీడి 
గర్వం ఇతడి మీద నాకు కోపాన్ని పెంచదా? మనస్సును బాధపెట్టదా? ఇంతెందుకు - నీవు మెచ్చుకొనే విధంగా 
నా మచ్చరము, బలము (ప్రకాశింప వీడిని చంపుతాను. 


ఆ. _ రుల దిక్కుసనక యరదంబు నీతని | యున్న యెడకు నడపు' మన్న నతండు 
నట్ల చేయం దనకు నభిముఖులై వచ్చు । వారి. జూచి మనుజవల్లభుండు. 189 


ప్రతిపదార్థం: ఒరుల దిక్కు చనక= ఇతరుల వంకకు పోకుండా; అరదంబున్‌= తేరును; ఈతని ఉన్న ఎడకున్‌= వీడున్న 
దిక్కునకు; నడపుము+అన్నన్‌= తోలుమనగా; అతండు= కృష్ణుడు; అట్టు+అ+చేయన్‌= ఆ విధంగా చేయగా (తేరును దుర్యోధనుడి 
వైపు తోలగా); తనకున్‌+అభిముఖులై వచ్చు= తనకు ఎదురుగా వస్తున్న; వారిన్‌+చూచి= వాళ్ళను చూచి; మనుజవల్లభుండు= 
రాజు (దుర్యోధనుడు). 


తాత్సర్యం: 'తేరును ఇతరుల వైపునకు తోలక, ఇతడు ఉన్న దిక్కునకు తోలుము” అనగా, కృష్ణుడు అట్లాగే 
చేయగా, తనకు ఎదురుగా వచ్చే వారిని చూచి దుర్యోధనుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, మనమున గొంకక యెదురుగ(। జనియె నిజోద్దతికి మెచ్చి జనపాలకు లె 
ల్లను6 బిచ్చలింప సేనా । నినదం బెస(గంగ ఘోర నిష్టుర వృత్తిన్‌. 190 


ప్రతిపదార్థం: నిజ+ఉద్దతికిన్‌= తన దర్వానికి; మెచ్చి= మెచ్చుకొని; జనపాలకులు+ఎల్లనున్‌= రాజులందరు; పిచ్చలింపన్‌= 
భయపడగా; సేనా నినదంబు= సైనికుల శబ్దం; ఎస(గంగన్‌= ఎక్కువ కాగా; ఘోర నిష్టుర వృత్తిన్‌= భయంకరంగాను, కఠినంగాను; 
మనమునన్‌= మనస్సులో; కొంకక= సందేహించక; ఎదురుగన్‌ చనియెన్‌= ఎదురుగా వెళ్ళాడు. 

తాత్సర్యం: తన దర్చాన్ని మెచ్చుకొని రాజులందరూ భయపడగా, సేనలు చేసే శబ్దం ఎక్కువ కాగా, భయంకరం, 
కఠినం అయిన నడవడితో మనస్సులో సందేహించకుండా ఎదురుగా వెళ్ళాడు. 


క _ తముం బిలుచుచు నివ్విధమున । సమదాటోపగతి నడరు జనపతిం గని చి 
త్రము లలర నార్ది నిజ శం । ఖము లొత్తిరి శార్‌జ్లధరుండు గాండివధరు(డున్‌. 191 


ప్రతిపదార్థం: తమున్‌+పిలుచుచున్‌= తమను పిలుస్తూ; ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; సమదాటోపగతిన్‌= గర్వంతో కూడిన 
ఆటోపంతో; అడరు= విజృంభించే; జనపతిన్‌+కని= దుర్యోధనుడిని చూచి; చిత్తములు= మనస్సులు; అలరన్‌= సంతోషించగా; 
ఆర్భి= బొబ్బరించి; శార్‌బ్లధరుండున్‌= శ్రీకృష్ణుడూ; గాండివధరుండున్‌= అర్జునుడును; శంఖములు+ఒత్తిరి= తమ శంఖాలను 
ఊదారు, 
తాత్పర్యం: గర్వంతో అదిరిపడుతూ తమను పిలుస్తున్న దుర్యోధనుడిని చూచి, మనస్సులు వికసించగా 
కృష్ణార్జునులు బొబ్బరించి తమ శంఖాలను పూరించారు. 
చ. ఎలమిం జెలంగు కృష్ణుల యహీనసముద్ధతి. జూచి శోక వి 

హ్వలు లయి మానవేంద్రు దెస నాసలు మాని మృగంబు భ్రాంతి ను 

జ్వలదనలంబులో నుజుకు చందముగాం గొని నీదు యోధ వీ 

రు లకట! చచ్చెంజచ్చె నని మయంగ నాతండు వారి కి ట్లనున్‌. 192 


384 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఎలమిన్‌= వికాసంతో; చెలంగు= శంఖములు పూరించి ధ్వని చేసిన; కృష్ణుల= కృష్ణార్ణునుల; అహీనసముద్దతిన్‌= 
తగ్గిపోని ఆవేశాన్ని; చూచి= చూచినవారై; శోక విహ్వలులు+అయి= దుఃఖంతోను, భయంతోను స్వాధీనం తప్పినవారై; నీదు 
యోధవీరులు= నీ సైన్యంలోని వీరులు; మానవ+ఇంద్రుదెసన్‌= రాజుమీది (దుర్యోధనుడిమీది); ఆసలు మాని= ఆశలు వదులుకొని 
(అనగా వాని ప్రాణాలమీది ఆశలు మానుకొని); మృగంబు= లేడి; భ్రాంతిన్‌= భ్రమతో; ఉజ్జలత్‌= బాగా మండుతూ ఉన్న; 
అనలంబులోన్‌= అగ్గిలో; ఉణుకు చందము కాన్‌= దూకే విధం; కొని= భావించి; అకట!= అయ్యో!; చచ్చెన్‌+చచ్చెన్‌= చచ్చాడు 
చచ్చాడు; అని= అంటూ; మైయంగన్‌= అరవగా; ఆతండు= ఆ రాజు (దుర్యోధనుడు); వారికిన్‌= ఆ సైనికులకు; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా అంటున్నాడు. 
తాత్సర్యం: ఉత్సాహ వికాసాలతో తగ్గిపోని కృష్ణార్జునుల ఆవేశాన్ని మన సైనిక వీరులు చూచారు. దుఃఖంతోనూ 
భయాకులతతోనూ వారు రాజు మీద ఆశ వదలుకొన్నారు. దుర్యోధనుడిని మండే మంటలో దూకే జింక మాదిరిగా 
భావించి, అయ్యో చచ్చాడు. చచ్చాడు” అని దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు ఆ రాజు ఆ వీరులతో ఈ విధంగా 
అన్నాడు. 
క. “భయ మేటికి వినుడు ధనం | జయునిం గేశవుని నాదు శరకీలాసం 

చయమున నేర్దెద6 బేర్ణిద । నయనానందంబు మీ కొనర్ణెద( గడిమిన్‌'. 193 
ప్రతిపదార్హం: భయము+ఏటికిన్‌?= భయము ఎందుకు?; వినుండు= నా మాట వినండి; ధనంజయునిన్‌ కేశవునిన్‌= అర్జునుడినీ, 
కృష్ణుడినీ; నాదు= నా యొక్క; శర కీలా సంచయమునన్‌= బాణాగ్ని జ్యాలలతో; ఏర్చెదన్‌= కాల్చివేస్తాను; పేర్చెదన్‌= విజృంభిస్తాను; 
మీకున్‌= మీకు; నయన+ఆనందంబున్‌= కనువిందును, తృప్తిని; కడిమిన్‌+ఒనర్చెదన్‌= ఎక్కువగా కలిగిస్తాను. 
తాత్పర్యం: మీ కందరికీ భయం ఎందుకు? కృష్ణార్ణునులను నా బాణాగ్ని జ్వాలలతో కాల్చివేస్తాను. పరాక్రమంతో 
విజృంభిస్తాను. మీ అందరికీ కనువిందు చేస్తాను”. 


వ. అని పలికి పార్గుం గనుంగొని యవష్టంభంబున. 194 
ప్రతిపదార్థం: అని, పలికి; పార్టున్‌= అర్జునుని; కనుంగొని= చూచి; అవష్టంభంబునన్‌= అహంకారంతో 
తాత్పర్యం: అని పలికి, దుర్యోధనుడు అర్జునుడిని చూచి అహంకారంతో. 

దుర్యోధను. డర్జునుం దలపడి యధిక్షేసించుట (సం. 7-77-35) 


చ. _ “వినుము కిరీటి! దివ్యశరవేదివి! నాం జను; దేను లేనిచో 

టను మును సెల్లె నీకు; నిచటం జన నిత్తునె? యిప్లు నీ బలం 

బును హరినేర్చు( జూచుటకు. బోరికి వచ్చితి; నీవు పాండురా 

జునకు జనించితేనిం దెగి చూపుము శౌర్యము నస్రవీర్యమున్‌'. 195 
ప్రతిపదార్థం: కిరీటి! వినుము= అర్జునా! విను; దివ్యశరవేదివి నాన్‌= దైవశక్తిగల అ(స్తరహస్యాలు తెలిసినవాడవు అని; చనుదు= 
చెల్లుబడి జౌతున్నావు; ఏను లేనిచోటను= నేను లేని చోట; నీకున్‌ మునుచెల్లె= ఇదివరకు నీకు ఆ పేరు చెల్లిపోయింది; ఇవ్లు= 
ఈ సమయంలో; ఇచటన్‌ చననిత్తునె?= ఇక్కడ చెల్లనిస్తానా?; ఇవ్లు= ఈ సమయంలో; నీ బలంబును= నీ శక్తిని; హరినేర్పును= 
కృష్ణుడి నేర్పరితనాన్ని; చూచుటకున్‌= చూడటానికై; పోరికిన్‌ వచ్చితిన్‌= యుద్దానికి వచ్చాను; నీవు; పాండురాజునకున్‌ 
జనించితి(ఏ)+ఏనిన్‌= పాండురాజునకు పుట్టి ఉన్నట్లయితే (పాండురాజునకు కొడుకువైతే); తెగి= సాహసంతో; 
శౌర్యమున్‌+అ(స్రవీర్యమున్‌= వీరత్వాన్నీ, బాణాల శక్తినీ; చూపుము= (ప్రదర్శించుము. 
తాత్సర్యం: 'ఓ అర్జునా! నీవు దైవశక్తిగల బాణ రహస్యాలను తెలిసినవాడవనే పేరుతో లోకంలో చెల్లుబడి 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 385 


అయినావు. నేను లేనిచోట నీకు ఆ పేరు చెల్లింది. ఇక్కడ నిన్ను కదలనీయను. నీ బలాన్ని, కృష్ణుని నేర్చరితనాన్ని 
చూడటానికై యుద్దానికి వచ్చాను. నీవు పాండురాజు కొడుకువైతే సాహసంతో నీ శక్తిని, బాణప్రయోగ బలాన్ని 
చూపించుము. 


వ. అనుచు గ్రూరంబులగు మూండు నారాచంబుల నన్నరు నేసి, శర చతుష్టయంబున హయంబులు 
నొప్పించి, పది బాణంబులు పద్మనాభునురంబునం గ్రుచ్చి, మునిగోల యొక్కకోలం దునిమినం గినిసి 
క్రీడి యాతనిపై( జతుర్దశ నిశిత ప్రదరంబులు వరగించిన, నవి యమ్మహీపతి మైమటువు దా(కి మిట్టి 
పడుటయుం జూచి తొమ్మిది తూపులతోడం బంచాశుగంబులు నిగిడించిన, నవియు నిష్పలంబు 
లగుటయు, నిరువదెనిమిది బాణంబు లడరించె; నవ్వాలమ్ములు నమ్మెయిన వమ్మైన విషాదంబున 
వాసుదేవుండు వాసవి కి ట్లనియె. 196 


ప్రతిపదార్దం: అనుచున్‌= అని చెపుతూ; (క్రూరంబులు+అగు= కఠినమైన; మూండు నారాచంబులన్‌= మూడు వాడి అయిన 
బాణాలతో; ఆ+నరున్‌=ఏసి= ఆ అర్జునుడిని కొట్టి; శరచతుష్టయంబునన్‌= నాలుగు బాణాలతో; హయంబులు నొప్పించి= 
గుర్రాలను బాధించి; పది బాణంబులు= పది బాణాలు; పద్మనాభు ఉరంబునన్‌ (గ్రుచ్చి= శ్రీకృష్ణుడి ఎదలో (గ్రుచ్చి; 
మునిగోలన్‌= గుర్రాలను అదలించే మునిగోలను; ఒక్క కోలన్‌+తునిమినన్‌= ఒక్క బాణంతో (త్రుంచగా; కినిసి= కోపించి; 
క్రీడి= అర్జునుడు; ఆతనిపైన్‌= ఆ దుర్యోధనుడి మీద; చతుర్దశ నిశిత ప్రదరంబులు= పదునాలుగు వాడి బాణాలను; 
పరంగించినన్‌= వేయగా; అవి= ఆ బాణాలు; ఆ+మహీపతి= ఆ దుర్యోధనుడి; మైమయజువు= కవచాన్ని; తాంకి= తగిలి; 
మిట్టిపడుటయు= ఎగిరి పడుట; చూచి; తొమ్మిది తూపుల తోడన్‌= తొమ్మిది బాణాలతో; పంచ+ఆశుగంబులు= ఐదు 
బాణాలను; నిగిడించినన్‌= వేయగా; అవియున్‌= ఆ బాణాలు కూడా; నిష్టలంబులు+అగుటయున్‌= వ్యర్థంకాగా; 
ఇరువది+ఎనిమిది బాణములు= ఇరవై ఎనిమిది బాణాలను; అడరించెన్‌= ప్రయోగించాడు; ఆ+వాలమ్ములు= ఆ బాణాలు; 
ఆ+మెయినన్‌= అట్లాగే; వమ్ము+ఐనన్‌= పనికి రాకపోగా; విషాదంబునన్‌= దుఃఖంతో; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; 
వాసవికిన్‌+ఇట్టు+అనియెన్‌= అర్జునుడితో ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఆ విధంగా మాట్లాడుతూ దుర్యోధనుడు మూడు బాణాలతో అర్జునుడిని, నాలుగు బాణాలతో 
గుర్రాలను, పది బాణాలతో శ్రీకృష్ణుడి గుండెను నొప్పించి, మునిగోలను ఒక బాణంతో (త్రుంచాడు. అర్జునుడు 
కోపంతో అతడి మీద వాడి అయిన పదునాలుగు బాణాలు వేశాడు. అవి అతని కవచాన్ని తాకి ఎగిరి పడ్డాయి. 
అది చూచి తరువాత తొమ్మిది బాణాలు, అయిదు బాణాలు ప్రయోగించాడు అవ కూడ వ్యర్థమయ్యాయి. తరువాత 


ఎనిమిది బాణాలతో కొట్టాడు. అవీ వ్యర్థమయ్యాయి. అపుడు శ్రీకృష్ణుడు దుఃఖంతో అర్జునుడితో ఇట్టా అన్నాడు. 


క. “మున్నెన్న(డు నివ్విధ మేం; గన్నది గా; దమ్ము లెడలె గాండీవములా 

వు న్నీ భుజముల శక్తియు । మిన్నక పో జిత్ర మిది యమిత్రధ్వంసీ! 197 
ప్రతిపదార్థం: అమి త్రధ్వంసీ!= శత్రువులను నాశనము చేసేవాడా!; మున్ను+ఎన్నండున్‌= ఇదివరకు ఎప్పుడూ; ఈ+విధము= ఈ 
పద్దతి; ఏన్‌ కన్నది కాదు= నేను చూచినది కాదు; గాండీవము లావున్‌= గాండీవము యొక్క శక్తి నీ భుజముల శక్తియున్‌= నీ 
చేతి లావును; మిన్నకపోన్‌= ఊరకపోయేటట్లు; అము ్యలు= బాణాలు; ఎడలెన్‌= విచ్చిన్నమైన; చిత్రం= ఆశ్చర్యం; ఇది= ఇటువంటిది. 
తాత్పర్యం: శత్రువులను హతమార్చేవాడా! ఇదివరకు ఎప్పుడూ నేను ఇట్టి స్థితిని చూడలేదు. గాండీవబలం, నీ 
భుజబలం వ్యర్థమయ్యేటట్టు నీ బాణాలు విచ్చిన్నమయ్యాయి. ఆశ్చర్యంగా ఉన్నది. 
ఆ. నీకు. జూడ ముష్టి నెలవు నాకర్షణ | గాఢతయును బాణగతియు. దొంటి 

యట్లొ? యొండుభంగియై తోంచెనో? నాకు । నున్నరూపు సెప్పవన్న పార్ట! 198 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార్ట!= అర్జునా!; నీకున్‌ చూడన్‌= నిన్ను చూడగా; ముష్టినెలవున్‌= పిడికిలిపట్టు (వింటిని); ఆకర్షణ 
గాఢతయును=అల్లె త్రాటిని లాగు శక్తీ; బాణగతియున్‌= బాణపు పోకడా; తొంటి అట్టై?= వెనుకటి వలెనే ఉన్నదా?; ఒండు 
భంగి ఐ తోచెనో?= వేరే విధంగా కనిపిస్తున్నదా?; నాకున్‌ ఉన్న రూపుల్‌= నాతో ఉన్న విషయాన్ని; చెప్పవన్న!= చెప్పుమా! 


తాత్సర్యం: అర్జునా! నీ పిడికిటిపట్టు, వింటిని లాగే శక్తి బాణాలు వేసే పద్దతి వెనుకటి వలెనే ఉన్నవా? లేక 
వేరే విధంగా ఉన్నవా? యథార్థాన్ని నాకు చెప్పుము. 


చ. పిడుగుల యట్లు తాళి రిపుబ్బందములం దెగటార్డు నాజి నె 
ప్పుడు భవదీయ దివ్యశరపుంజము లొక్కట నిప్లు పొల్లు వో 
యెడు నిది; నీవు నిమ్మతివిహీనపు జంతువు నేమి సేట్లకుం 
జెడుటకు నొక్కొ విసయము సెందెడు డెంద మలంత. బొందెడున్‌' 199 


ప్రతిపదార్థం: ఆజిన్‌= యుద్దంలో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడును; భవదీయ దివ్యశర పుంజములు= నీయొక్క దేవతాశక్తిగల 
బాణసమూహాలు; పిడుగుల అట్టు తాంకి= పిడుగుల మాదిరిగా తాకి; రిపుబ్బందములన్‌= శత్రు సమూహాలను; తెగటార్చున్‌= 
నాశం చేస్తాయి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; ఇప్తు= ఈ సమయంలో; పొల్గుపోయెడున్‌= వ్యర్థమైపోతూ ఉన్నవి; ఇది= ఈ విధానం; 
నీవున్‌= నీవును; ఈ+మతివిహీనపు జంతువున్‌= ఈ బుద్ధిలేని జంతువునగు నేను (శ్రీకృష్ణుడును); ఏమి; చేట్లకున్‌ 
చెడుటకున్‌+ఒక్కొ= ఆపదలకు గురియె నశించటానికో!; డెందము= నా మనస్సు; విస్మయము చెందెడున్‌= ఆశ్చర్యపడుతూ 
ఉన్నది; అలంత పొందెడున్‌= కష్టపడుతూ ఉన్నది. 


తాత్పర్యం: నీ బాణాల గుంపులు యుద్ధరంగంలో పిడుగుల దెబ్బలవలె తాకి శత్రు సైన్యాన్ని ఎప్పుడూ హతమార్చేవి. 
ఒక్కసారిగా ఇప్పుడు అవి పొల్లుపోవటానికి కారణం ఏమి? నీవూ, ఈ మతిలేని జంతువునైన నేనూ ఏ యాపదలు 
పొంది చెడటానికో! నాకు ఆశ్చర్యం, బాధ కలుగుతున్నవి.” 


వ. అనియిట్లుదన్నునిందించుకొనుచు గోవిందుం డడిగినం బురందర నందనుం డతని కిట్లనియె 'నిది యొక్క 
కవచ ధారణంబు; మున్ను ద్రోణు( డొక్కరుండ యెటుంగు; బదంపడి నాకు నెలింగించె; నిప్పుడు 
సుయోధనుండును నెటుంగు తెటింగు గావించెం గావలయు; నిమ్మెయి మైమటువు త్రిలోకంబుల కభేద్యం 
బగుటయు, నీవు నెబుంగుదు; వెఖింగియు న న్నడుగ నేల? భువనత్రయంబునందును వస్తుప్రకారంబులు 
నీయెటుంగనియవియుం గలవే? యది యట్లుండె; నితండు దీని నగ్గురుకరుణం బడసినవాండై. 200 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; తన్ను నిందించుకొనుచున్‌= తనను దూషించుకొంటూ; గోవిందుండు= శ్రీకృష్ణుడు; 
అడిగినన్‌= అడుగగా; పురందరనందనుండు= అర్జునుడు (ఇంద్రుడి వరాన పుట్టినవాడు); అతనికిన్‌= కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా (ముందు చెప్పే విధంగా) అన్నాడు; ఇది ఒక్క కవచధారణంబు= ఇది యొక కవచాన్ని ధరించటం; మున్ను= 
ఇదివరకు; (ద్రోణుండు+ఒక్కరుండు+అ= (ద్రోణుడొక్కడే; ఎజుంగున్‌= తెలిసినవాడు; పదంపడి= ఆ మీద; నాకున్‌+ఎణింగించెన్‌= 
నాకు తెలిపాడు; ఇపుడు= ఈ సమయంలో; సుయోధనుండును= దుర్యోధనుడు కూడా; ఎణుంగు తెజంగు= తెలిసిన విధం; 
కావించెన్‌+కావలయున్‌= చేసియుండవలెను; ఈ+మెయిన్‌= ఈ విధమైన; మైమణువు= కవచం; త్రిలోకంబులకున్‌= 
ముల్లోకాలకు; అభేద్యంబు+అగుటయున్‌= చీల్చుటకు సాధ్యంకాకపోవటం; నీవున్‌+ఎబుంగుదు(వు)= నీకును తెలియును; 
ఎటింగియున్‌= తెలిసికూడ; నన్నున్‌+అడుగన్‌+ఏల?= నన్ను అడిగేదెందుకు?; భువనత్రయంబునందును= ముల్లోకాలలోనూ; 
వస్తుప్రకారంబులు= వస్తు స్థితులు; నీ ఎజయుంగనియవియున్‌+కలవే?= నీకు తెలియనివి ఉన్నవా?; అది అట్టు+ఉండెన్‌= దాన్ని 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 387 


అట్లా ఉండనీ; ఇతండు= ఈ దుర్యోధనుడు; దీనిన్‌= ఈ కవచాన్ని; ఆ+గురు కరుణన్‌= ఆ గురుడి దయతో; పడసిన వాండై= 
పొందిన వాడయి (ఉన్నాడు). 


తాత్సర్యం: తనను కించపరచుకొంటూ గోవిందుడు అడుగగా అర్జునుడు అతడితో ఇట్టా అన్నాడు: “ఇది ఒక 
కవచాన్ని తొడుగుకొనటంవలన ఇట్టా జరిగి ఉంటుంది. ఈ కవచధారణ ఇది వరలో [ద్రోణుడికే తెలుసు. ఆ 
మీద నాకు తెలిపాడు. ఇపుడు సుయోధనుడికీ తెలిపినట్టున్నాడు. ఈ కవచం ముల్లోకాలకూ అభేద్యమని నీకూ 
తెలుసును. తెలిసికూడా న న్నడగటమెందుకు? ముల్లోకాలలోని వస్తుగుణాలన్నీ నీకు తెలియవా? అది అట్లా 
ఉండనిమ్ము. గురుడి దయచేత ఈ కవచాన్ని పొంది. 


క. విను మాంటది వోలెం దన । తనువున కడ్డంబు గాంగ దగిలిచికొన్నా( 
డనఘ! యిటు లైన నెట్లగు | నని యెజుంగండు; దీనివిధము లన్నియు. దెలియన్‌. 201 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా! (కృష్ణా!); వినుము= నా మాట వినండి; ఆ(టదిపోలెన్‌= నాట్యం చేసే స్తీ మాదిరి; 
తన తనువునకున్‌= తన శరీరానికి; అడ్డంబు కాంగన్‌= అడ్డంగా (రక్షణగా); తగిలిచికొన్నాడు= తగిలించుకొన్నాడు; 
ఇటులు+ఐనన్‌= ఈ విధంగా అయితే; దీని విధము లన్నియున్‌ తెలియన్‌= ఈ కవచానికి ఉన్న రహస్యాలన్నిటిని తెలిసికొనటం; 
ఎట్టు+అగున్‌+అని= ఏ విధంగానని; ఎజుంగండు= తెలియడు. 


తాత్పర్యం: ఓ మహాత్మా! ఆటకత్తె అడ్డం తగిలించుకొన్నట్టుగా అతడు తన శరీరానికి కవచాన్ని వేసికొన్నాడు. 
అంతే కాని, దాని రహస్యాలు, ఏవీ ఆతడికి తెలియవు. 


క. నా వింటి బలువు( జేతుల । లావును జూడు మిదె నీ తలం కుడుగ(గ నే 
నీ విభుని గవచరక్షితు€ । డై విలసిల్లంగనీ క యలంచెద౦ గృష్టా! 202 


ప్రతిపదార్థం: కృష్ణా!= శ్రీకృష్ణా; నా వింటి బలువున్‌= నా విల్లుకు వున్న బలాన్ని; చేతుల లావును= భుజ బలాన్ని; చూడుము= 


గుర్తించుము; ఇదె= ఇదిగో; నీ తలంకు= నీ భయం; ఉడుగంగన్‌= పోయేటట్టు; ఏన్‌= నేను; ఈ విభునిన్‌= ఈ రాజును; 
కవచ రక్షితుండు+ఐ= కవచంచేత కాపాడబడిన వాడై; విలసిల్లంగన్‌+ఈక= ఒప్పనీయక; అలణెదన్‌= బాధపెట్టుతాను. 


తాత్సర్యం: కృష్ణా! నా వింటి శక్తిని, చేతుల బలాన్ని చూడుము. నీ భయాన్ని పోగొట్టుతాను; కవచం ఉన్నా 
కాపాడుకొనలేకుండా చేసి అతడిని బాధిస్తాను. 


వ. అంగిరసుం డమరపతికి నొక్కమహాస్తం బిచ్చె; దాని నతండు నా కొసంగె నది నిఖిల కవచ నిర్ణేదన శీలంబై 
యుండు; దాన నిమ్మెయిమటు వటువుళ్ళు సేసెద. 203 


ప్రతిపదార్థం: అంగిరసుండు; అమరపతికిన్‌= దేవేంద్రుడికి; ఒక్క= ఒక; మహా+అ స్రంబు= గొప్పదైన మంత్రసహిత బాణాన్ని; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు; అతండు= దేవేంద్రుడు; దానిన్‌= ఆ మహా స్రాన్ని; నాకున్‌= నాకు (అర్జునుడికి); ఒసంగెన్‌= ఇచ్చాడు; అది= 
ఆ మహాస్త్రం; నిఖిల, కవచ, నిర్భేదన, శీలంబు+ఐ= అన్ని కవచాలను పగులగొట్టగల స్వభావం కలది అయి; ఉండున్‌= ఉంటుంది; 
దానన్‌= దానిచేత; ఈ+మెయిమబజువు= ఈ (దుర్యోధనుడి) కవచం; అయణువుళ్ళు+చేసెదన్‌= ముక్కలు చేస్తాను. 


తాత్పర్యం: అంగిరసుడు ఇండ్రుడికి ఒక మహా(స్తాస్టోచ్చాడు. ఆయన దానిని నా కిచ్చాడు. ఆ అగ్రం అన్ని 
కవచాలను చీల్ఫేశక్తి కలది. దానితో ఈ కవచాన్ని చీల్చివేస్తాను.” 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని వెస నాదివ్యశరం | బనూన మంత్ర ప్రకాశ మగునట్టులుగా 


జ జ్‌ 


గొనయమునం జేర్చి తిగిచినం। గని యశ్వత్థామ బాహుగర్వం బలరన్‌. 204 


ప్రతిపదార్థం: అని= అని చెపుతూ; వెసన్‌= శీఘ్రంగా; ఆ దివ్యశరంబున్‌= ఆ దైవశక్తిగల బాణాన్ని; అనూన= తక్కువకాని; 
మంత్ర ప్రకాశము+అగునట్టులుగాన్‌= మంత్రంతో వెలిగేటట్లుగా; గొనయమునన్‌= వింటిలో; చేర్చి= (కలిపి) జోడించి; తిగిచినన్‌= 
లాగగా; కని= చూచి; అశృత్తామ= (ద్రోణాచార్యుడి కుమారుడైన అశృత్తామ; బాహుగర్వంబు+అలరన్‌= భుజబలం అతిశయించగా. 


తాత్సర్యం: అంటూ శీఘ్రంగా గొప్ప మంత్రంతో ఆ దివ్యబాణాన్ని వెలిగేటట్టుగా వింటిలో అమర్చి, అల్లెత్రాడు 
లాగి ప్రయోగించగా అశ్వత్థామ చూచి, తన భుజబలం (ప్రకాళశించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే అధిప! సర్వాస్తఘాతి యై యతిశయిల్లు । నస్తమున. జిత్రముగ( దెగయంద తునిమె 

నమ్మహాస్త్రంబు న ట్లది వమ్ముగా(గ । నెలి(గి వెజింగంది హరి కత డిట్టు లనియె. 205 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!(ధృతరాష్ట్రా!); సర్వ+అ(స్తఘాతి+ఐ= అన్ని బాణాలను పడగొట్టినదై; అతిశయిల్లు= విజృంభించే 
(పెరిగే); అ(స్తమునన్‌= బాణంతో; చిత్రముగన్‌= ఆశ్చర్యంగా; తెగ+అంద= ఎక్కు పెట్టుటయందే; ఆ+మహా+అ(స్తంబున్‌= 
ఆ పెద్దబాణాన్ని; తునిమెన్‌= (త్రుంచివేశాడు; అట్టు= ఆ విధంగా; అది= ఆ అస్త్రం; వమ్ము కాంగన్‌= పనికిరాకపోగా; ఎటి(గి= 
తెలిసికొని; వెజంగంది= ఆశ్చర్యపడి; అత(డు= అర్జునుడు; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఈ ప్రకారంగా అన్నాడు. 


తాత్సర్యం: అన్ని అస్త్రాలను నాశనం చేసి అతియించే ఒక మహాస్తాన్ని ప్రయోగించగా, ఆశ్చర్యకరంగా అది అర్జునుని 
మహాసస్తాన్ని త్రుంచింది. ఆ విధంగా తన అగ్రం వ్యర్థం కాగా, అర్జునుడు ఆశ్చర్యపడి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు. 


వ. “ఆచార్య పుత్రు నస్త్ర ప్రభావంబున నవ్విశిఖంబు వినిహతంబయ్యె. బునఃప్రయోగంబు సేసిన నది 
యొప్పమి సేయు నని వింటి; నా వింటి బలిమిన సాధించెదం జూడు' మను నవసరంబున నయ్యిరువురను 
దుర్యోధనుండు. 206 


ప్రతిపదార్థం: ఆచార్యపుత్రు+అ(స్తప్రభావంబునన్‌= అశృత్తామయొక్క అ(స్తమహిమచేత; ఆ+విశిఖంబు= ఆబాణం; వినిహతంబు 
+అయ్యెన్‌= మొక్కపోయింది; పునః ప్రయోగంబు+చేసినన్‌= మరల ప్రయోగిస్తే; అది= ఆ మహాస్త్రం; ఒప్పమి= కీడు; చేయున్‌+ 
అని= చేస్తుందని; వింటిన్‌= విన్నాను (కాబట్టి); నా వింటి బలిమిన= నా వింటి బలంతోనే; సాధించెదన్‌= సాధిస్తాను; చూడుము= 
చూస్తూ ఉండుము; అను+అవసరంబునన్‌= అనే సమయంలో; దుర్యోధనుడు; ఆ+ఇరువురను= ఆ ఇద్దరినీ (కృష్ణార్ణునులను). 


తాత్సర్యం: "ద్రోణాచార్యుడి కుమారుడైన అశృత్ణామ (ప్రయోగించిన బాణశక్తివలన నా బాణం మొక్కవోయింది. 


మరల దాన్ని ప్రయోగిస్తే అది కీడు కలిగిస్తుందని విన్నాను. నా వింటి బలంతోనే సాధిస్తాను చూడుము.” అనే 
సమయంలో ఆ ఇరువురుని దుర్యోధనుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క తొమ్మిది తొమ్మిది వాలిక । యమ్ముల మున్నేసి పటుశరాసారము పై 

గ్రమ్మించిన మనదెస( దూ । ర్యమ్ములునుం గీర్తనములు నార్వులు. జెలంగెన్‌. 207 
ప్రతిపదార్థం: తొమ్మిది తొమ్మిది= తొమ్మిదేసి తొమ్మిదేసి; వాలిక అమ్ములన్‌= వాలమ్ములతో; మున్ను+ఏసి= ముందుగా 
కొట్టి; పటు శరాసారము= దట్టమైన బాణవర్షం; పైన్‌+(క్రమ్మించినన్‌= మీద కురిపించగా; మనదెసన్‌= మన వైపున; తూర్యమ్ములునున్‌= 
తూర్యనాదాలు (తుత్తురుమను శబ్దం వచ్చే విధంగా చేయటం); కీర్తనములు= పాటలు (ఉత్సాహంతో పాడేపాటలు); ఆర్పులు= 


సింహనాదాలు; చెలగాన్‌= ధ్వనించాయి. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 389 


తాత్సర్యం: తొమ్మిదేసి తొమ్మిదేసి వాలమ్ములను ముందుగా కొట్టి, ఆపైన దట్టమైన బాణవర్షం కురిపించగా 
మన దిక్కున తూర్యశబ్దాలూ, పాటలూ, సింహనాదాలూ చెలరేగాయి. 


ఆ. అలిగి యవుడు గజిచి యన్నరు( డా నృపు | తురగములను సూతు( దునిమి వైచి 
రథము నటికి యధిక రయమున( దజచుగ । నాటెం గరతలముల నారసములు. 208 


ప్రతిపదార్థం: అలిగి= కోపించి; ఆ నరుండు= ఆ అర్జునుడు; అవుడు గజుచి= (క్రింది పెదవిని పంటితో నొక్కి (కోపాన్ని చూపి); 
ఆ నృపు తురగములను= ఆ దుర్యోధనుడి గుర్రాలను; సూతున్‌= సారథిని; తునిమివైచి= చంపి; రథము నటికి= తేరును 
ముక్కలు చేసి; అధిక రయమునన్‌= చాలా వేగంగా; కరతలమునన్‌= చేతులతో; నారసములు= వాడియైన బాణములను; 
తజచుగన్‌= దట్టముగా; నాటెన్‌= గ్రుచ్చాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో అర్జునుడు కోపంతో పెదవి నొక్కుకుంటూ ఆ దుర్యోధనుడి గుర్రాలను, సారథిని 
చంపి, తేరును ముక్కలు చేసి చాలా తొందరగా అతని అరచేతులలో వాడి బాణాలను నాటాడు. 


వ. ఇట్లు విరథుండును వికల హస్తుండును నై విషణ్డుం డగు నన్నరనాథుండు వెడం గగుటం గటకటంబడి 
యాకంకటంబు నిష్పలం బను బుద్దిం బుచ్చి వైచి యొండొక కవచంబు దొడిగె; నయ్యెడరు గనుంగొని 
శీఘ్రంబునం దత్సైనికోత్తములు చతురంగ బహు బలంబులతోం గవిసి, కవ్వడిం జుట్టి ముట్టి యలు(గుల 
సోనలు గురిసిన నతండు సంరంభ విజృంభితుం డగుటయు. 209 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరథుండును= తేరు లేనివాడూ; వికల హస్తుండును+ఐ= గాయపడిన చేతులు కలవాడూ అయి; 
విషణండు+అగు= దుఃఖానికి గురి అయిన; ఆ నరనాథుండు= ఆ రాజు (దుర్యోధనుడు); వెడంగు+అగుటన్‌= వివేకాన్ని కోల్పోయిన 
వాడై; కటకటన్‌+పడి= కష్టపడి; ఆ కంకటంబు= ఆ కవచం; నిష్పలంబు= పనికిరానిది; అను బుద్ధిన్‌= అనే తలపుతో; పుచ్చివైచి= తొలగించి; 
ఒండు+ఒక కవచంబున్‌= ఇంకొక కవచాన్ని; తొడిగెను= తొడుగుకొన్నాడు; ఆ+ఎడరు= ఆ భంగపాటును; కనుంగొని= చూచి; 
శీఘ్రంబునన్‌= వేగంగా; తద్‌+సైనిక+ఉత్తములు= వాని సేనానులు; చతురంగ బహు బలంబులతోన్‌= అధిక సంఖ్యలోగల రథ గజ 
తురగ పదాతి సైన్యాలతో; కవిసి= కమ్ముకొని; కవ్వడిన్‌= అర్జునుడిని; చుట్టిముట్టి= చుట్టుకొని తాకి; అలుంగుల సోనలు కురిసినన్‌= 
బాణాల వానను కురిపించగా; అతండు= ఆ అర్జునుడు; సంరంభ విజృంభితుండు+అగుచున్‌= ఆటోపంతో చెలరేగినవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా తేరు లేక, చేతులు గాయపడి, దుఃఖంతో ఆ దుర్యోధనుడు వివేకాన్ని కోల్పోయి చింతించి 
ఆ కవచం పనికిరాదనే బుద్దితో తీసివేసి, ఇంకో కవచాన్ని తొడుగుకొన్నాడు. అతడి సైనికోత్తములు దుర్యోధనుడికి 
కలిగిన ఆపదను చూచి అనేక చతురంగ బలాలతో దూకి అర్జునుడిని (కమ్ముకొని బాణాలవాన కురిపించగా 
అతడు పేటటేగిపోయాడు. 


చ. అటథిముటిం ద్రెళ్ళెం దేరులు, గజావళి గూలె( దురంగమాంగము 
ల్లిజికొనియెన్‌ మహిన్‌ భటులు లెక్కకు మిక్కిలి సేన పాడుగా 
నటు మయి రపు కృష్ణుండు నినాదము భూగగనాంతరంబునం 
దటిచుగ నొత్తె నిర్మథిత దానవ సైన్యము బాంచజన్యమున్‌. 210 


ప్రతిపదార్థం: అజిముజిన్‌= సంభ్రమంతో; తేరులు త్రెళ్ళెన్‌= రథాలు పడిపోయాయి; గజ+ఆవళి= ఏనుగుల గుంపు; కూలెన్‌= 
కూలిపోయింది; తురంగమ= గుర్రాల; అంగముల్‌+గిటికొనియెన్‌= శరీరంలోని భాగాలు చుట్టుకొన్నవి; మహిన్‌= భూమిమీద; 


390 శ్రీనుదాంధ్ర మహాభారతము 


భటులు= సైనికులు; లెక్కకు మిక్కిలి సేన= లెక్క పెట్టడానికి ఎక్కువైన సేన; పాడుగాన్‌= నాశంకాగా; అజుము+అయిరి= 
ఆ(క్రమించుకొన్నారు; అప్హు= ఆ సమయంలో; కృష్ణుడు= శ్రీకృష్ణుడు; భూగగన+అంతరంబునన్‌= భూమ్యాకాశాల మధ్యలో; 
తజిచుగన్‌= దట్టంగా; నిర్మథిత దానవ సైన్యమున్‌= నాశం చేయబడిన దానవ సైన్యం కల; పాంచజన్యమున్‌= పాంచ జన్యమనే 
(తన) శంఖాన్ని; ఒత్తెన్‌= ఊదాడు. 

తాత్సర్యం: కలతబడి తేరులు పడిపోయాయి; ఏనుగుల గుంపులు కూలిపోయాయి; గుర్రాల శరీరాంగాలు 
వికలమయ్యాయి; భూమిమీద సైనికులు లెక్కపెట్టలేనంతగా కూలిపోయారు. ఆ సమయంలో కృష్ణుడు - 
రాక్షసైన్యాన్ని నాశం చేసిన పాంచజన్యాన్ని భూమ్యాకాశాల మధ్య ్రతిధ్వనించేటట్టుగా ఊదాడు. 


తే. అట్లు భీషణమగు నర్గ్జునాక్రమంబు | ఘోరమైన మురారి శంఖారవంబు 

నధిక భయసంభ్రమంబుల నావహింప । నధిప! నలుగడ బబిచె సైన్యంబు గలంగి. 211 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! అట్టు= ఆ విధంగా; భీషణము+అగు= భయంకరమైన; అర్జ్హున+ఆక్రమంబు= అర్జునుడి 
కమ్ముకోటం; ఘోరము+ఐ= భయాన్ని కలిగించే; మురారి= శ్రీకృష్ణుడి; శంఖారవంబు= శంఖం చేసిన శబ్దం; అధిక= ఎక్కువైన; 
భయసం[భ్రమంబులన్‌= భయాన్ని, తొట్రుపాటును; ఆవహింపన్‌= కలిగించగా; సైన్యంబు= (మన) సైన్యం; కలంగి= చీకాకుపడి; 
నలుగడన్‌= నాలుగు దిక్కులకు; పజచెన్‌= పరుగెత్తింది. 
తాత్పర్యం: ఓ రాజా! అర్జునుడు ఆ విధంగా భయంకరంగా ఆ(క్రమించుకొనటమూ, మహాభయంకరమైన 
శ్రీకృష్ణుడి శంఖనాదమూ-భయమునూ, తొట్రుపాటునూ కలిగించగా మన సైన్యం కకావికలై నాలుగు 
దిక్కులకూ పరుగెత్తింది. 


వ. ఇ త్రెబింగున. 212 
తాత్పర్యం: ఈ విధంగా. 


క. మును సంకటపడి మూంకలు । గనుకని విచ్చుటయు. బిదప గాండివి మెటిసెం 

బొనుంగుపడి యుండి తగుగా । డున మండు మహానలంబు పోల్కి మహీశా! 213 
ప్రతిపదార్థం: మహీశా!= ఓ రాజా! (ధృతరాష్టా!); మును= ముందు (అనగా ఇదివరలో); మూంకలు= సైన్యాలు; సంకటపడి= 
బాధపడి; కనుకనిన్‌= సం(భ్రమంతో; విచ్చుటయున్‌= విరిసిపోగా; పిదపన్‌= వెనుకనే; గాండివి= అర్జునుడు; పొనుంగుపడి ఉండి= 
వెలుగు తగ్గి ఉండి (నిస్తేజంగా ఉండి); తగుగాడ్సునన్‌= తగిన గాలితో (వాలుగాలితో); మండు= మండే; మహా+అనలంబుపోల్కి= 
దావాగ్ని మాదిరిగా; మెజసెన్‌= వెలిగాడు. 


తాత్సర్యం: ఓ రాజా! మన సైన్యాలు బాధతోనూ తొట్రుపాటుతోనూ చెల్లాచెదరైపోగా, వెంటనే నిస్తేజంగా ఉండి 
అనుకూలమైన గాలి తగులగానే మండే దావాగ్ని మాదిరి అర్జునుడు కాంతితో ప్రకాశించాడు. 
విశేషం: అలం: ఉపమ. 


వ. అయ్యవసరంబున సింధురాజ రక్షకంబైన బలంబు సంక్షోభ సహితంబగు నుత్సాహంబునం బొదలి 
శంఖభేరీ పణవాది క్వణన మేదుర సింహనాదభరిత రోదసీ కుహరంబయ్యె; నచ్చిడిముడి పడుట 
యవలోకించి. 214 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 391 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సింధురాజ రక్షకంబు+ఐన= సైంధవుడిని కాపాడుతూ ఉన్న; బలంబు= 
సైన్యం; సంక్షోభ సహితంబు+అగు= కలతతో కూడిన; ఉత్సాహంబునన్‌= సంతోషంతో; పొదలి= ఒప్పి; శంఖ, భేరీ, 
పణవ+ఆది= శంఖం, నగారా, పణవం మొదలైనవి కావించే; క్వణన= మోతతో; మేదుర= దట్టమైన; సింహనాదభరిత= 
సింహనాదాలతో నిండిన; రోదసీకుహరంబు+అయ్యెన్‌= గుహవంటి ఆకసము అయినది; ఆ చిడిముడిపడుటన్‌= ఆ 
తొట్రుపాటును; అవలోకించి= చూచి. 


తాత్సర్యం: ఆ సమయంలో సైంధవుడిని రక్షిస్తున్న సైన్యం తొట్రుపాటుతో కూడుకొన్న ఉత్సాహంతో పొంగి 
శంఖాలు, భేరులూ, పణవాలు వంటి వాద్యాల నాదాలతో, సింహనాదాలతో ఆకాశ గుహ నిండిపోగా అర్జునుడు 


వారి ఆర్భాటాన్ని గమనించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మందస్మిత సుందర వద । నేందు లగుచు హరియు నరుండు నేడ్తెజం బ్రియముల్‌ 
డెందములం బొంద భవ । న్నందనుపై నురవడించినం గని కడంకన్‌. 215 


ప్రతిపదార్థం: మందస్మిత= చిరునవ్వుతో; సుందర వదన+ఇందులు+అగుచున్‌= అందమైన చంద్రుడి వంటి ముఖాలు 
కలవారయి; హరియున్‌ నరుండున్‌= కృష్ణార్జునులు; ఏడ్తెజిన్‌= ఎక్కువగా; ప్రియముల్‌= సంతోషాలు; డెందములన్‌= మనస్సులలో; 
పొందన్‌= పొందగా; భవత్‌+నందనుపైన్‌= నీ కుమారుని మీద (అనగా దుర్యోధనుడిమీద); ఉరవడించినన్‌= దూకగా; కని= 
చూచి; కడంకన్‌= పట్టుదలతో. 
తాత్సర్యం: చిరునవ్వులతో అందమైన చంద్రుడివంటి మొగాలతో కృష్ణార్జునులు మిక్కిలి సంతోషించే మనస్సులతో 
నీ కుమారుడి మీద దూకగా, అది చూచి పట్టుదలతో. (తరువాతి పద్యంతో అన్వయం). 

వృషసేనుండు లోనగు నెనమండ్రు రథికు లొక్కపెట్ట యర్జునుపై. గవియుట (సం. 7-79-1) 


క _ వారల6 బొదువ నడరు బలు । తేరుల మొత్తముల మిగిలి దీప్తపటు రథో 
దారు లగుచు నెనమండ్రురు । వీరులు దణిమిరి నితాంతవేగోజ్జ్వలు లై. 216 


ప్రతిపదార్థం: వారలన్‌+పొదువన్‌= ఆ వీరులను ఆ(క్రమించటానికి; అడరు= విజృంభించే; బలుతేరుల మొత్తములన్‌= దృఢమైన 
తేరుల సమూహాలతో; మిగిలి= అతిశయించి; దీప్త= వెలిగే; పటురథ+ఉదారులు= దృఢమైన తేరులచే గొప్పవారు; అగుచున్‌; 
ఎనమండ్రురు వీరులు= ఎనిమిదిమంది బలయుతులైన వీరులు; నితాంత= తుదిలేని; వేగ+ఉజ్ఞ్యలులు+ఐ= వేగంతో (ప్రకాశిస్తూ; 
తటిమిరి= తరిమారు. 


తాత్సర్యం: ఆ వీరులను ఆక్రమించటానికి బలమైన తేరులతో (ప్రకాశిస్తూ ఎనిమిది మంది వీరులు అంతులేని 
వేగంతో వెలుగుతూ కృష్ణార్ణునులను తరిమారు. 


వ. వారెవ్వరెవ్వ రంటేని. 217 
తాత్సర్యం: వారందరూ ఎవ్వరని అడుగుతావేమో వినుము. (అని సంజయుడు ధృతరాష్టుడితో అన్నాడు). 


క _ దండిమగ లైన వృషసే । నుండు శలుండు సైంధవుండునుం గృపుండును గ 
ర్టుండును గురునందనుండు శ । ల్యుండును భూరిశ్రవుండు నుర్వీనాథా! 218 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా! (ఓ ధృతరాష్టా!); దండిమగలు+ఐన= మేటి వీరులైన; వృషసేనుండు, శలుడు, 
సైంధవు(డును, కృపుడును, కర్టుండును, గురునందనుడును, శల్యుండును భూరిశ్రవుండును= వృషసేనుడు, శలుడు, సైంధవుడు, 
కృపాచార్యుడు, కర్టుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు మొదలగువారు. 


తాత్పర్యం: వృషసేనుడు, శలుడు, సైంధవుడు, కృపుడు, కర్షుడు, అశ్వత్థామ, శల్యుడు, భూరిశ్రవుడు మొదలైన 
మేటివిలుకాండ్రు వారు. (అనగా అర్జునుడిని (క్రమ్ముకొన్న వీరులు వీరని సంజయుడు వివరిస్తున్నాడు.) 


వ. అందటు నొక్క మొగంబై. 219 
తాత్పర్యం: అందరు ఒక్కటిగా కూడి. 


క. తనదైన ప్రతిన నెజిపుట । కును ముఖ్యోపాయ మది యగుట నట్లు సుయో 
ధను బరిమార్చ( గడంగు ఫ | ల్గును6 దలపడి రాత్మశంఖ ఘోషంబులతోన్‌. 220 

ప్రతిపదార్థం: తనది+ఐన (ప్రతినన్‌= తన శపథాన్ని (అర్జునుడు సైంధవుడిని హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు); నెజపుటకును= 
సాధించటానికి; ముఖ్య+ఉపాయము= ముఖ్యమయిన ఉపాయం (మార్గం); అది అగుటన్‌= అదే కావటం (సైంధవవధకు అది 
ప్రధానమైన బాట (ఉపాయం); అట్టు= ఆ విధంగా; సుయోధనున్‌= దుర్యోధనుడిని; పరిమార్పన్‌+కడంగు= చంపటానికి 
పూనుకొన్న; ఫల్లునున్‌= అర్జునుడిని; ఆత్మశంఖ ఘోషంబులతోన్‌= తమ తమ శంఖనాదాలతో; తలపడిరి= ఎదుర్కొన్నారు. 
తాత్సర్యం: (అర్జునుడు తన శపథం నెరవేర్చుకొనటానికి ప్రధానమైన ఉపాయం - దుర్యోధనుడిని పరిమార్చటం. 
అందుకు ప్రయత్నించే అర్జునుడిని తమ తమ శంఖనాదాలతో వృషసేనాదులు ఆతడిని ఎదుర్కొన్నారు. 


క. అట్టియెడ దేవదత్తము । బిట్టొత్తె నరుండు పెక్కు పిడుగుల మోంతన్‌ 

బెట్టు వజచు తన్నినదము । పుట్టించెను దిగులు నీదు పుత్రకు మేనన్‌. 221 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= అటువంటి సమయంలో; నరుండు= అర్జునుడు; దేవదత్తమున్‌= దేవదత్తమనే తన శంఖాన్ని; బిట్టు+ఒత్తెన్‌= 
గట్టిగా ఊదాడు; (మోత) పెక్కుపిడుగుల (మైంతన్‌= అనేకమయిన పిడుగుల శబ్దంతో; బెట్టు+పణుచు= అతిశయించే; 
తద్‌+నినదము= ఆ శంఖ శబ్దం; నీదు పుత్రకు మేనన్‌= నీ కుమారుడి శరీరంలో; దిగులు= భయాన్ని; పుట్టించెన్‌= కలిగించింది. 
తాత్సర్యం: ఆ సమయాన అర్జునుడు దేవదత్తాన్ని గట్టిగా ఊదాడు. ఆ శబ్దం పెక్కు పిడుగులు రాలే శబ్దంతో 
నీ కుమారుడికి దిగులు పుట్టించింది. (అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అర్జునుడి శక్తిని వివరిస్తున్నాడు.) 


తే. చెవులు బీటలు వాజఅంగ. జెలంగు నమ్మ । హారవమ్మున కులుకక యతనిమీ(ద 

విభుండు. గర్జాదులును శరవృష్టి గురిసి | రడరి సైంధవు దిక్కున కడ్డపడుచు. 222 
ప్రతిపదార్థం: చెవులు బీటలు పాజంగన్‌= చెవులు చిల్లులు పడగా; చెలంగు= ధ్వనిస్తూ ఉన్న; ఆ+మహారవమ్మునకున్‌= ఆ 
పెను చప్పుడుకు; ఉలుకక= భయపడక; అతని మీందన్‌= ఆ అర్జునుడిమీద; విభుండున్‌= దుర్యోధనుడును; కర్ణ+ఆదులును= 
కర్ణుడు మొదలైనవారును; సైంధవుని దిక్కునకున్‌= సైంధవుడు ఉండే దిక్కునకు; అడ్డపడుచున్‌= అడ్డమౌతూ; అడరి= పూని; 
శరవృష్టిన్‌= అంపవానను; కురిసిరి= కురిపించారు. 
తాత్పర్యం: (అర్జునుడి శంఖనాదం) తమ చెవులు చిల్లులు పడగా ఆ పెను శబ్దానికి భయపడకుండా దుర్యోధనుడు, 
కర్ణుడు మొదలైనవారు సైంధవుడున్న వైపు వెళ్ళుతున్న అర్జునుడిపై బాణవర్షం కురిపించారు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 393 


వ. ఆ సమయంబున నశ్వత్చామ యుబ్ది దెబ్బదిమూ(డు మార్గణంబుల మురవైరిని భల్లత్రయంబున. బార్జునినైదు 
శరంబుల6 దురంగమంబులం గేతువు నేసిన నవ్వాసవి యతని నూటయాలింటను గర్జునిం బదింటను 
వృషసేనుని మూ(టను నొప్పించి యొక్క కత్తివాతియమ్మున శల్యు చాపంబు ముష్టికిం ద్రుంచిన. 223 

ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ వేళలో; అశ్వత్భామ; ఉబ్బి= రేగి; డెబ్బది మూండు మార్గణంబులన్‌= డెబ్బెమూడు 
బాణాలతో; మురవైరిని= శ్రీకృష్ణుడిని; భల్ల త్రయంబునన్‌= మూడు బల్లేలతో; పార్టునిన్‌= అర్జునుడిని; ఐదు శరంబులన్‌= అయిదు 
బాణాలతో; తురంగమంబులన్‌ కేతువును= గుర్రాలను, పతాకాన్ని; ఏసినన్‌= పడగొట్టగా; ఆ+వాసవి= ఆ అర్జునుడు; అతనిన్‌= 
అశృత్తామను; నూట ఆజీంటను= నూట ఆరు బాణాలతోను; కర్గునిన్‌= కర్గ్ళుడిని; పదింటను= పదింటితోను; వృషసేనునిన్‌= 
వృషసేనుడనే వాడిని; మూ(టను= మూడింటితోను; నొప్పించి= బాధపెట్టి; ఒక్క కత్తివాతి అమ్మునన్‌= ఒక కత్తివంటి వాడికల 
బాణంతో; శల్యుచాపంబున్‌= శల్యుడి విల్లును; ముష్టికిన్‌+(త్రుంచినన్‌= పిడికిలి వద్దకు త్రుంచివేయగా. 


తాత్పర్యం: ఆ సమయంలో అశ్వత్థామ చెల రేగి, డెబ్బెమూడు బాణాలతో శ్రీకృష్ణుడినీ, మూడింటితో అర్జునుడినీ 
అయిదింటితో గుర్రాలనూ కేతువునూ పడగొట్టగా - ఆ అర్జునుడు అశ్వత్థామను నూట ఆరు బాణాలతోనూ, 
కర్ణుడిని పదింటితోనూ, వృషసేనుడిని మూడింటితోనూ బాధించాడు. ఒక కత్తి వంటి వాడిగల బాణంతో, శల్యుడి 
ధనుస్సును పిడికిలి వద్దకు విరువగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. వేగంబ వేటొక్కవిలు గొని మద్రేశు(। డతనిపై( దొమ్మిది యమ్ము లేయ 


ముప్పది రెంటను మూంట నేనింటను । బదియింట నటువది బాణములను 
గర్భ భూరిశ్రవః కర్ణనందన కృప । గురుపుత్రు లేసి రన్నరుని మటియు 
నాతనిమీ(ద దివ్యాస్త్రంబు లైదు గో । విందు మై సప్తతి విశిఖములును 


తే. ద్రౌణి నిగిడించె నట్టిసందడి జయద్ర । థుండు వారల మటువున నుండి పటిపె 
సరభసముగ. ద్రిసప్తతి సాయకంబు | లమ్మహాబాహు దెస. గౌరవాధినాథ! 224 


ప్రతిపదార్థం: కౌరవ+అధినాథ!= కౌరవులకు ప్రభువైన ధృతరాష్ట్టా!; మద్రేశుండు= శల్యుడు; వేగంబు+అ= తొందరగా; 
వేజొక్కవిలుగొని= ఇంకో వింటిని తీసికొని; అతనిపైన్‌= ఆ అర్జునుడిమీద; తొమ్మిది అమ్ములు+ఏయన్‌= తొమ్మిది బాణాలతో 
కొట్టగా; ముప్పదిరెంటను= ముపై ప్పైరెంటితోను; మూ6టన్‌= మూటితోనూ; ఏనింటన్‌= ఐదింటితోను; అణువది బాణములను= 
అరవై బాణాలతోను; కర్లభూరి(శ్రవః కర్షనందన కప గురుపుతులు= కర్షుడు, భూరిశ్రవుడు, వృషసేనుడు, కృపాచార్యులు, 
అశృత్తామా; ఆ+నరునిన్‌+ఏసిరి= ఆ అర్జునుడిని కొట్టారు; మజీయున్‌= ఇంకను; ఆతని మీ(దన్‌= అర్జునుడిమీద; 
దివ్య+అ(స్తంబులు+ఐదు= దివ్యమైన బాణాలనైదింటిని; గోవిందుమైన్‌= శ్రీకృష్ణుడి శరీరంమీద; సప్తతి= డెబ్బె; విశిఖిములను= 
వాడి బాణాలను; ద్రౌణి= అశృత్తామ; నిగిడించెన్‌= వేశాడు; అట్టి సందడిన్‌= ఆ సంకుల సమరంలో; జయద్రథుండు= సైంధవుడు; 
వారల మజువునన్‌= పై చెప్పిన కర్ణాదుల చాటున; ఉండి= నిలచి; సరభసముగాన్‌= వేగంగా; (త్రిసప్తతి సాయకంబులు= 
డెబ్బదిమూడు బాణాలు; ఆ+మహాబాహుదెసన్‌= ఆ గొప్ప భుజబలం కలవాడి దిక్కుగా; పజపెన్‌= వేశాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ! శల్యుడు శీఘ్రంగా ఇంకొక విల్లు తీసికొని తొమ్మిది బాణాలతో కొట్టాడు. 
కర్షుడు ముప్పయి రెండుతో, భూరిశ్రవుడు మూటితోను, వ వృషసేనుడు ఐదింటితో, కృపాచార్యులు పదింటితో, 
అశృత్తామ అరువది బాణాలతో అర్జునుని కొట్టారు. అశ్వత్థామ, ఇంకా ఆతడి మీద దివ్యాస్రాలైదు, గోవిందుడి 
మీద డెబ్బై వాడి బాణాలను ప్రయోగించాడు. అటువంటి సందట్లో సైంధవుడు వారిచాటున నిలచి మిక్కిలి 
తొందరగా ఆ మహావీరుడిపైన డెబ్బదిమూడు బాణాలను వేశాడు. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు పెక్కం డ్రొక్కపెట్ట పె ల్లేసినం గినుక నూనిన నవ్వు రౌద్రరసంబు నలంకరింప. 225 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెక్కండ్రు= పెక్కురు; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; పెల్లు+ఏసినన్‌= మిక్కిలిగా బాణాలు 
ప్రయోగించగా; కినుకన్‌+ఊనిన నవ్వు= కోపం తెచ్చుకొని నవ్విన నవ్వు; రౌద్రరసంబున్‌= కోపతీ(వ్రతను తెలిపే భావాన్ని; 
అలంకరింపన్‌= అందగించగా. 

తాత్సర్యం: ఈ విధంగా అందరు ఒక్క పెట్టున బాణాలు ప్రయోగించగా కోపంతో కూడిన నవ్వు (అర్జునుడి 
ముఖంలో) రౌద్రరసాన్ని అందగించేటట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వడి రాధేయుని నాతని । కొడుకును. బండ్రెంట మూట గుదియించుచు6 గ 
వ్వడి యొక బలుతూపున నె । కుడు రయమున దునిమె శల్యు కోదండంబున్‌. 226 


ప్రతిపదార్థం: వడిన్‌= శీఘ్రంగా; రాధేయునిన్‌= కర్గుడిని; ఆతని కొడుకును= ఆతడి కుమారుడైన వృషసేనుడిని; పం[డ్రెంటన్‌ 
మూ(టన్‌= పం(డెండుతోను, మూడింటితోను; కుదియించుచున్‌= అణగిస్తూ; కవ్వడి= అర్జునుడు; ఒక బలుతూపునన్‌= ఒక 
తీవ్రమైన బాణంతో; ఎక్కుడు రయమునన్‌= మిక్కిలి వేగంతో; శల్యుకోదండంబున్‌= శల్యుడి వింటిని; తునిమెన్‌= (త్రుంచివేశాడు. 


తాత్సర్యం: (అర్జునుడు) శీఘ్రంగా కర్గుడిని, అతడి కొడుకును వరుసగా పం(డైండు, మూడు బాణాలతో అణగిస్తూ, 
ఒక్క వాడి బాణంతో శల్యుడి వింటిని శీఘ్రంగా (త్రుంచివేశాడు. 


ఆ. తునిమి తోన యతని దొమ్మిది యమ్ముల । స్రుక్క జేసి మూట సోమదత్త 
తనయు నెనిమిదింట ద్రౌణిని నిరువదే । నింటం గృపుని నొంచి నిలువరించె. 227 


ప్రతిపదార్థం: (శల్యుకోదండంబున్‌= శల్యుడి వింటిని); తునిమి= (త్రుంచివేసి; తోన= వెంటనే; అతనిన్‌= ఆ శల్యుడిని; తొమ్మిది 
అమ్ములన్‌= తొమ్మిది బాణాలతో; స్రుక్కన్‌+చేసి= అణగించి; మూ(టన్‌= మూడు బాణాలతో; సోమదత్త తనయున్‌= సోమదత్తుడి 
కుమారుడిని; ఎనిమిదింటన్‌= ఎనిమిది బాణాలతో; (ద్రౌణినిన్‌= అశృత్తామను; ఇరువది+ఏనింటన్‌= ఇరవై ఐదుబాణాలతో; 
కృపునిన్‌= కృపాచార్యుడిని; నొంచి= బాధపెట్టి; నిలువరించెన్‌= ఆపాడు. 


తాత్పర్యం: శల్యుడి వింటిని త్రుంచి, వెంటనే తొమ్మిది బాణాలతో అతనిని అణగించి, మూటితో సోమదత్తుడి 
కుమారుడిని, ఎనిమిదింటితో అశ్వత్థామను, ఇరవై ఐదింటితో కృపాచార్యుడిని, బాధించి అడ్డుకొన్నాడు. 


వ. మటియు నిరువది మెటుంగు వాలమ్ము లశ్వత్థామ యంగంబునం గ్రుచ్చె; నిట్లందటితోడను గ్రందు కయ్యంబు 
సేయు సమయంబున నొక్కొక్కనుథి వారి పెటుంద నోర వాటం దోచు జయద్రథు నేయం దీఅకున్నం 
దమకంబున నెడనెడ నటిముటిం దద్రథంబు దెసకు నతండు వాటి విడిచిన విశిఖంబులు నూటు గల వప్పుడు 
భూరిశ్రవుండు వాసుదేవుని చేతిమునికోల నొకకోలం దునిమి కదిసి క్రీడి మేనం ద్రిసప్తతి శరంబులు 
వరంగించెం దక్కటివారును నొక్క మొగిం గ్రూరనారాచంబులు గుప్పించి నొప్పించిన. 228 


ప్రతిపదార్థం: మణియును= ఇంకను; ఇరువది మెటుంగువాలమ్ములు= వెలుగుతూ ఉండే ఇరవై వాడి బాణాలు; అశ్వత్థామ 
అంగంబునన్‌ ([గ్రుచ్చెన్‌= అశృత్తామ శరీరంలో (గ్రుచ్చాడు; ఇట్టు= ఈ విధంగా; అందజణతోడను= అందరితోను; క్రందుకయ్యంబు= 
దట్టమైన యుద్దం; చేయు సమయంబునన్‌= చేసే వేళలో; ఒక్కొక్కమటి= ఒక్కొక్కమారు; వారి పిణుందన్‌= వారి వెనుకను; 
ఓరవాజన్‌= (ప్రక్కగా; తోయ= కన్పించే; జయ(ద్రథున్‌= సైంధవుడిని; ఏయన్‌+తీఅకున్నన్‌= కొట్టటం వీలుచిక్కకపోగా; 
తమకంబునన్‌= త్వరతో; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; అటిముటిన్‌= సంభ్రమంతో; తద్రథంబుదెసకున్‌= అతడి తేరు దిక్కుకు; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 395 


అత(డు= అర్జునుడు; పాజవిడిచిన= పడునట్టుగా వదలిన; విశిఖంబులు= వాణిబాణాలు; నూయజు కలవు= ఒక వంద ఉన్నాయి; 
అప్పుడు= ఆ సమయంలో; భూరి శ్రవుండు= భూరిశ్రవుడు; వాసుదేవుని= శ్రీకృష్ణుడి; చేతిమునికోలన్‌= చేతిలో ఉన్న ములుకర్రతో; 
ఒక కోలన్‌= ఒక బాణంతో; తునిమి= (త్రుంచివేసి; కదిసి= దగ్గరకు చేరి; (క్రీడిమేనన్‌= అర్జునుడి శరీరం మీద; (త్రిసప్తతి= 
డెబ్బది మూడు బాణాలను; పరణగించెన్‌= (ప్రయోగించాడు; తక్కటివారును= మిగిలినవారు కూడా; ఒక్క మొగిన్‌= ఒక వరుసగా; 
'క్రూర= భయంకరమైన; నారాచంబులన్‌= వాడి బాణాలను; గుప్పించి= కురిపించి; నొప్పించినన్‌= బాధించగా. 


తాత్సర్యం: ఇంకా ఇరువది మెరుగు బాణాలతో అశృత్తామ శరీరాన్ని గుచ్చి, అందరితోనూ దట్టమైన యుద్దం 
చేసేటప్పుడు, ఒక్కొక్కసారి వారికి వెనుక (ప్రక్క ఓరగా కనబడే సైంధవుడిని దెబ్బకొట్టడానికి వీలు చిక్కకున్నా, 
తొందరగా అప్పుడప్పుడు సైంధవుడి మీద నూరు బాణాలను వేశాడు. అప్పుడు భూరి(్రవుడు శ్రీకృష్ణుడిచేతి 
మునికోలను ఒక్క బాణంతో (త్రుంచి, సమీపించి అర్జునుడి శరీరంమీద డెబ్బదిమూడు బాణాలను వేశాడు. 
తక్కినవారు కూడా ఒక్కసారిగా తీవ్రమైన బాణాలను గుప్పించి బాధించారు. 


శా. _ కోపాటోపమహోగ్రమూర్తి యగుచుం గోదండ టంకార లీ 
లా పూర్ణంబుగ భూనభోంతర మతం డయ్యోధులన్‌ బాణ జా 
లా పాతంబునం దూలనేసి చటుల వ్యాపార ఘోరానిలా 
క్షేపక్షోభిత వారివాహచయభంగిం జూపె నేపార6గన్‌. 229 


ప్రతిపదార్థం: కోప+ఆటోప మహా+ఉ(గ్రమూర్తి అగుచున్‌= కోపం యొక్క అతిశయంతో భయంకరాకారం కలవాడౌతూ; కోదండ 
టంకార= వింటి అల్లెత్రాటి శబ్దం; లీలాపూర్ణంబుగన్‌= |క్రీడవోలె నిండుగా; భూనభోంతరము= భూమ్యాకాశాల మధ్యలో; అతండు= 
ఆ అర్జునుడు; ఆ+యోధులన్‌= ఆ కౌరవసేనానులను; బాణజాల+ఆపాతంబునన్‌= బాణాల గుంపుతో కొట్టటం వలన; తూలన్‌+ఏసి= 
ఎగిరిపోయేటట్టుగా కొట్టి; చటుల= తీవ్రమైన; వ్యాపార= వీచుటగల; ఘోర= భయంకరమైన; అనిల= గాలియొక్క; ఆక్షేప= (త్రోపుతో; 
క్షోభిత= చీకాకుపెట్టబడిన; వారివాహచయభంగిన్‌= మేఘాల గుంపు మాదిరి; ఏపారంగన్‌= విజృంభించగా; చూపెన్‌= చూపాడు. 
తాత్సర్యం: అర్జునుడు కోపాటోపంతో భయంకరమైన ఆకారం కలవాడుకాగా అల్లెత్రాటి టంకారశబ్దం 
భూమ్యాకాశాలు నిండగా, ఆ కౌరవవీరులను బాణాల తాకిడితో ఎగురగొట్టి, దట్టమైన పెనుగాలికి సంక్షోభంతో 
విచ్చిపోయే మేఘాల మాదిరి అయ్యేటట్టుగా తన శక్తిని చూపాడు. 


వ. అట్లు విచ్చియుం గూడికొని మూ(కలం గూర్లికొని యొండొరులం బురికొల్పికొని. 230 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; విచ్చియున్‌= విడివడిపోయికూడా; కూడికొని= ఒక్కటై; మూ(కలన్‌= సేనలను; కూర్చికొని= 
కలిపికొని; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పురికొల్పికొని= (ప్రోత్సహించుకొని. 


తాత్పర్యం: ఆ ప్రకారంగా విచ్చిపోయి మరల సైన్యాలను కలుపుకొని ఒకరినొకరు (ప్రేరేపించుకొంటూ. 


క  ఆరథికు లొక్కమొగి న । వ్వీరునిపై. గవియుటయును విస్పురితశరా 
సార మత (డు నిగిడించిన । వారి బలము లెల్ల రక్తవారిం దేలెన్‌. 231 


ప్రతిపదార్థం: ఆ రథికులు= ఆ సైనికులు; ఒక్కమొగిన్‌= ఒక్క మొత్తంగా; ఆ+వీరునిపైన్‌= ఆ సేనానిపైన; కవియుటయును= 
కమ్ముకొనగా; అతండు= ఆ అర్జునుడు; విస్సురిత= మిక్కిలి; (ప్రకాశించే; శరాసారము= బాణవర్గాన్ని; నిగిడించినన్‌= 
వ్యాపింపజేయగా; వారి బలము లెల్లన్‌= కౌరవ సైన్యాలన్నీ; రక్తవారిన్‌= నెత్తుటిలో; తేలెన్‌= తేలాయి. 


396 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ సైనికులంతా ఒక్క మొత్తంగా అర్జునుడిపై బడి కమ్ముకొనగా ఆతడు బాణవర్దాన్ని కురిపించి, 
వారి సైన్యాలను నెత్తుటేటిలో తేలించాడు. 


వ. ఇత్రెటంగునం దెరలుచుం బొదువుచు భవదీయ సైనికలోకంబు వోక పెనంగె' ననిన విని 'యప్పు డేమేమి 
యడియాలంబులతో నెవ్వ రెవ్వరి సిడంబులు మెటిసి యుండె?” నని యాంబికేయుం డడిగిన సంజయుం 
డి ట్లనియె. 232 


ప్రతిపదార్హం: ఇత్తెజంగునన్‌= ఈ విధంగా; తెరలుచున్‌= తొలగుచూ; పొదువుచున్‌= కమ్ముకొంటూ; భవదీయ సైనికలోకంబు= 
నీ సైన్య సమూహం; పోక పెనంగెన్‌= వెన్నీయకుండా పోట్టాడింది; అనినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; అప్పుడు= ఆ సమయంలో; 
ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; ఏమేమి అడియాలంబులతోన్‌= ఏఏ గుర్తులతో; ఎవ్వరి+ఎవ్వరి సిడంబులు= ఎవరెవరి కేతనాలు; 
మెజసి ఉండెన్‌?= ప్రకాశిస్తూ ఉండినవి?; అని అడిగినన్‌= అని అడుగగా; సంజయుడు ఇట్టు+అనియెన్‌= సంజయుడు ఈ 
ప్రకారంగా చెప్పాడు. 


తాత్పర్యం: పై విధంగా తొలగుతూ, కమ్ముకొంటూ నీ సైన్యాలు వెన్నీయక పోట్లాడాయి.' అనగా విని ధృతరాష్ట్రుడు 
“ఆ సమయంలో ఏఏ గుర్తులతో ఎవరెవరి కేతనాలు (ప్రకాశిస్తూ ఉన్నాయి?” అవి అడుగగా సంజయుడు ఈ 
విధంగా సమాధానం చెప్పాడు. 
సీ.  ప్రస్పురద్వానరపతియును సింహలాం । గూలంబు నుజ్జ్వల గోవృషంబు 

వారణ కక్ష్యయు భూరి మయూరంబు । సీతయు. గాంచన సింధురంబు 

రత్నయూపంబును రజతవరాహంబు । నుద్దీష్యమాన మహోరగంబు( 

గేతనంబుల నొప్పు. గ్రీడికి నాచార్య । సుతునకుం గృపునకు సూతజునకు 


తే. నతని నందనునకును మద్రావనీశ్వ । రునకు శలునకు భూరిశ్రవునకు సైంధ 
వునకు రారాజునకు నిట్లు దనరి మెజియు. । బది సిడంబులు నభమున( బ్రభలు నిగుడ. 233 

ప్రతిపదార్థం: నభమునన్‌= ఆకాశంలో; ప్రభలు నిగుడన్‌= వెలుగులు ఎక్కువ కాగా; క్రీడికిన్‌= అర్జునుడికి; (ప్రస్ఫురత్‌= 
ప్రకాశించుచున్న; వానరపతియును= కపిరాజును (హనుమంతుడును); ఆచార్య సుతునకున్‌= అశృత్తామకు; సింహలాంగూలంబున్‌= 
సింహము తోకయు; కృపునకున్‌= కృపాచార్యునకు; ఉజ్జల= బాగా తేజస్సుతో ఉన్న; గోవృషంబును= ఎద్దును; సూతజునకున్‌= 
కర్లుడికి; వారణకక్ష్యయున్‌= ఏనుగు నడుమున కట్టు పట్టెయును; అతని నందనునకున్‌= అతని కొడుకైన వృషసేనుడికి; భూరి 
మయూరంబున్‌= పెద్ద నెమలియు; మద్ర+అవనీశ్సరునకున్‌= శల్యుడికి; సీతయున్‌= నాగేటిచాలు; శలునకున్‌= శలుడికి; కాంచన= 
బంగారు; సింధురంబున్‌= ఏనుగును; భూరి(శ్రవునకున్‌= భూరిశ్రవుడికి; రత్నయూపంబును= రత్నపు పాలకొయ్యయును; 
సైంధవునకున్‌= సైంధవుడికి; రజత వరాహంబు= వెండిరంగు పంది; రారాజునకున్‌= దుర్యోధనునికి; ఉద్దీష్యమాన మహా+ఉరగంబున్‌= 
వెలుగుతున్న పెనుబామును; కేతనంబులన్‌= కేతనాలలో; ఒప్పన్‌= ఒప్పగా; పదిసిడంబులు= పది కేతనాలు; మెజయున్‌= మెరుస్తున్నవి. 


తాత్పర్యం: (ఈ పద్యంలో నానారకాలైన పది కేతనాలు ఆయా వీరుల చిహ్నాలుగా వర్లించబడ్డాయి.) అర్జునుడికి 
కపికేతనం, అశ్వత్థామకు సింహపు తోక, కృపుడికి వృషభం, కర్టుడికి మొలనూలు కల ఏనుగు నడుము కట్టె, 
వృషసేనుడికి పెద్ద నెమలి, శల్యుడికి నాగేటిచాలు, శలుడికి బంగారు రంగు గల ఏనుగు, భూరి(శ్రవుడికి రత్నాలు 
పొదిగిన యూపస్తంభం, సైంధవుడికి రజత వరాహం, దుర్యోధనుడికి భయంకరమైన పెనుబాము, రథకేతనాలుగా 
(ప్రకాశిస్తూ ఉంటే ఆకసమంతా మెరిసింది. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 397 


క మన తొమ్మిది సిడముల కం । టెను నుజ్జ్వల మగుచు నొక్కటియ పెక్కై యెం 
దును దాన తోచు నయ్య । ర్లును సిడము మహోగ్రతం గురుక్షితినాథా!” 234 


ప్రతిపదార్థం: కురుక్షితినాథా!= కురుదేశానికి చక్రవర్తి అయిన ఓ ధృతరాష్టా!; మన తొమ్మిది సిడముల కంటెను= మనవారి 
తొమ్మిది కేతనాల కంటె; ఉజ్బలము+అగుచున్‌= కాంతిమంతమై; ఒక్కటియ పెక్కై= ఒకటే అనేకంగా; ఎందునున్‌= ఏ 
దిక్కున చూచినా; ఆ+అర్జున సిడము= ఆ అర్జునుడి ధ్వజము; తాన= తానే; మహోగ్రతన్‌ తోయన్‌= మిక్కిలి భయంకరంగా 
కానవస్తుంది. 

తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర చక్రవర్తీ! మన తొమ్మిది మంది కేతనాల కంటెను అర్జునుడి కేతనం ప్రకాశవంతమై 
భయంకరంగా అది ఒక్కటే అనేకాలుగా అంతటా కానవస్తూ ఉన్నది”. 


తే. అనుడు నమ్మ్హేదినీశు డి ట్లనియె 'నట్లు | క్రీడి విసయావహ రణక్రీడ సలుప 
గురుని దర్వ్పంబుచే నాశ గొనిన ధర్మ। సూను సైన్యంబు లెట్లయ్యె? సూతతనయ!' 235 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; ఆ+మేదినీ+-ఈశుండు= ఆ చక్రవర్తి: ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; సూతతనయ!= 
ఓ సంజయా!; అట్టు= ఆ ప్రకారంగా; |క్రీడి= అర్జునుడు; విస్మయ+ఆవహ= ఆశ్చర్యాన్ని కలిగించే; రణ(క్రీడన్‌= యుద్దాన్ని; 
సలుపన్‌= చేయగా; గురుని= (ద్రోణుడి; దర్పంబుచేన్‌= గర్వంవలన; ఆంకగొనిన= అడ్డుకొనబడిన; ధర్మసూను సైన్యంబులు= 
ధర్మరాజు సేనలు; ఎట్టు+అయ్యెన్‌= ఏమైనవి? 

తాత్పర్యం: సంజయుడు అట్లా చెప్పగా ధృతరాష్ట్రుడు ఇట్టా అడిగాడు: 'సంజయా! ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా 
అర్జునుడు యుద్దాన్ని చేసినప్పుడు, [ద్రోణుడు దర్పంతో అడ్డుకొన్న ధర్మరాజు సైన్యాలు ఏమయ్యాయి?” 

వ. అనుటయు సంజయుం డతని కి ట్లనియె. 236 
తాత్సర్యం: అనగా సంజయుడు ఈ విధంగా అన్నాడు. 


క అయ్యెడ ఖేచరులకు వెటి | గయ్యెడు చందమున నట్టియవసరమున బ 
ల్మయ్యము గురుని బలముతో | నయ్యె యుధిష్టిర బలోచ్చయంబున కధిపా! 237 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! (ధృతరాష్ట్రా!); ఆ+ఎడన్‌= ఆ సమయంలో; ఖేచరులకున్‌= ఆకాశంలో తిరిగే వారికి (దేవతలు 
మొదలైనవారికి); వెఖగు+అయ్యెడు చందమునన్‌= భయం కలిగే విధంగా; అట్టి అవసరమునన్‌= అటువంటి వేళలో; గురుని 
బలముతోన్‌= (ద్రోణుడి సైన్యంతో; ఆ+యుధిష్టిర బల+ఉచ్చయంబునకున్‌= ఆ ధర్మజుడి సైనిక సమూహానికి; 
బల్‌+కయ్యము+అయ్యెన్‌= పెనుయుద్దమైనది. 


తాత్సర్యం: ఆ సమయంలో దేవతలకు భయం కలిగించే విధంగా [ద్రోణుడి సైన్యాలకూ ధర్మరాజు సైన్యాలకూ 
మహా యుద్ద మయింది. 


వ. ఆసంకుల సమరంబున బృహత్‌క్ష త్తుని క్షేమధూర్తియు ధృష్టకేతుని వీరధన్వుండును నకులుని వికర్ణుండును 
టా ఆప par) ౪ 
సహదేవుని దుర్ముఖుండును సాత్యకిని వ్యాఘ్రదత్తుండును దలపడిరి; శల్యుడు సేనాముఖంబునకు వచ్చుచుం 
బోవుచున్న వాండగుట నుచితంబు మెయి నచ్చటి యనికి. జొచ్చి ద్రౌాపదేయులం దాశె; భీమసేనుని 
యలంబుసుండును ధర్మనందను నాచార్యుండును మార్మొని; రప్పు డయ్యుధిష్టిరుండు. 238 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ సంకుల సమరంబునన్‌= ఆ దట్టమయిన యుద్దంలో; బృహత్‌క్షత్రునిన్‌= బృహత్‌ క్షత్రుడు అనే వాడిని; 
క్షేమధూర్తియున్‌= క్షేమధూర్తి అనే వాడును; ధృష్టకేతునిన్‌= ధృష్టకేతుడు అనేవాడిని; వీరధన్వుండును= వీరధన్వుడనేవాడును; 
నకులునిన్‌= నకులుడిని; వికర్ణుండును= వికర్ణుడును; సహదేవుని; దుర్ముఖుండును= దుర్ముఖుడనేవాడును; సాత్యకిని; వ్యాఘ్ర 
దత్తుండును= వ్యాఘ్రదత్తుడనే వాడును; తలపడిరి= ఎదుర్కొన్నారు; శల్యుండు= శల్యుడు; సేనాముఖంబునకున్‌= మొగ్గరం 
ముందుకు; వచ్చుచున్‌ పోవుచున్న వాండు+అగుటన్‌= వస్తూ పోతూ ఉన్నవాడయినందున; ఉచితంబు మెయిన్‌= తగిన విధంగా; 
అచ్చటి+అనికిన్‌= అక్కడ జరిగే యుద్దానికి; చొచ్చి= ప్రవేశించి; ద్రాపదేయులన్‌= ఉపపాండవులను (ద్రౌపది కుమారులను); 
తాశెన్‌= ఎదుర్కొన్నాడు; భీమసేనుని= భీముడిని; అలంబుసుండును= అలంబుసుడనేవాడును; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; 
ఆచార్యుండును= 'ర్రోణుడును; మార్కొనిరి= ఎదుర్కొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+యుధిస్టరుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: ఆ దట్టమయిన యుద్దంలో బృహత్‌క్షత్రుడిని క్షేమధూర్తీ ధృష్టకేతుడిని వీరధన్వుడూ, నకులుడిని 
వికర్ణుడూ, సహదేవుడిని దుర్ముఖుడూ; సాత్యకిని వ్యాఘ్రదత్తుడూ ఎదుర్కొన్నారు. శల్యుడు సేన తలకడకు వస్తూ 
పోతూ ఉండటం మూలాన తగు విధంగా ఆ యుద్దానికి పూనుకొని, ఉపపాండవులను తాకాడు. అలంబుసుడనే 
వాడు భీమసేనుడినీ, ద్రోణాచార్యుడు ధర్మరాజునూ ఎదుర్కొన్న సమయంలో ధర్మరాజు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ధర్మరాజు ద్రోణునితో యుద్దము సేసి యోడిపోవుట (సం. 7-81-18) 


క _ గురుమెయి. దొంబది సునిశిత | శరముల నినుచుటయు, నత(డు సక్రోధుం డై 
యిరువదియేనిట నాతని । యురస్టృలము నొంచి పొదివె నుగ్రాస్ర్రములన్‌. 239 


ప్రతిపదార్దం: గురుమెయిన్‌= (ద్రోణుడి శరీరంపైన; తొంబది సునిశిత శరములన్‌= తొంభై వాడి బాణాలను; నినుచుటయున్‌= 
నింపగా; అతండు= గురుడు (ద్రోణాచార్యుడు); సక్రోధుండు+ఐ= కోపంతో; ఇరువది ఏనిటన్‌= ఇరువది అయిదింటితో; ఆతని= 
ఆ ధర్మజుడి; ఉరఃస్థలము= గుండెను; ఉగ్ర+అ(స్తములన్‌= భయంకరమైన బాణాలతో; నొంచి= బాధించి; పొదివెన్‌= 
కమ్ముకొన్నాడు. 
తాత్సర్యం: (ధర్మజుడు) గురుడి శరీరం మీద తొంభై వాడి బాణాలను గ్రుచ్చగా, (ద్రోణుడు కోపంతో అతడి గుండెను ఇరవై 
ఐదు బాణాలతో నొప్పించి, భయంకరమైన అస్త్రాలతో కమ్ముకొన్నాడు. 
క రథమును నశ్వమ్ముల సా । రథి( దన్నును€ గప్పుశరపరంపర లెల్లన్‌ 

వృథ సేసెం గరలఘుతా । ప్రథితుం డగు ధర్మసుతుండు బాణౌొఘములన్‌. 240 


ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మరాజు; రథమును= తన తేరును; అశ్యమ్ములన్‌= గుర్రాలను; సారథిన్‌= సూతుడిని; తన్నును; 
కప్పు= కమ్ముకొన్న; శరపరంపరలు+ఎల్లన్‌= బాణాల గుంపునంతటినీ; కరలఘుతా ప్రథితుండు+అగు= చేతి లాఘవంతో 
'ప్రఖ్యాతుడైన; ధర్మసుతుండు= ధర్మరాజు; బాణ+ఓఘములన్‌= బాణాల సమూహాలతో; వృథ చేసెన్‌= వ్యర్థము చేశాడు. 
తాత్పర్యం: ద్రోణుడి బాణాలు ధర్మజుడి తేరును, సారథిని, గుర్రాలను (క్రమ్ముకొన్నాయి. అప్పుడు ధర్మరాజు 
తన చేతి మెలకువతో ఆ ప్రయత్నాన్ని వమ్ముచేశాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 399 


చ. అలిగి గురుండు ధర్మజుశరాసన మేడ్తెజం ద్రుంచి పెక్కుల 
మ్ముల సతురంగ సూతముగ ముంచె రథం బది యెల్ల జూచి సే 
న లతండు పేర్చె నిమ్మనుజనాథుండు సచ్చునొ? యోడి పాటునో? 
బలిమి దొటంగి పట్టువడి పాడలిపోవునొ? యంచు నున్నెడన్‌. 241 


ప్రతిపదార్థం: గురుండు= ద్రోణాచార్యుడు; అలిగి= కోపించి; ధర్మజు శరాసనము= ధర్మరాజు వింటిని; ఏడ్తెజన్‌= పరాక్రమంతో; 
త్రుంచి= తుంచి (ముక్కలు చేసి); పెక్కులు+అమ్ములన్‌= చాలా బాణాలతో; సతురంగ సూతముగన్‌= గుర్రాలతోను, 
సారథితోను; రథంబున్‌= తేరును; ముంచెన్‌= ముంచి వేశాడు; అది ఎల్లన్‌= ఆ విధానమంతా (ద్రోణుడి బాణ ప్రయోగ విశేషాలను 
చూచి చూచి); సేనలు= సైనికులు; అతడు పేర్చెన్‌= ఆ ద్రోణాచార్యుడు అతిశయించాడు; ఈ+మనుజనాథుండు= ఈ ధర్మరాజు; 
చచ్చునొ?= చనిపోవునో?; ఓడి= ఓటమి జెంది; పాణునో?= పరుగెత్తిపోవునో?; బలిమిన్‌= బలవంతంగా; తొఅంగి= ఆపదతో; 
పట్టువడి= చిక్కిపోయి; పాడణి= పాడుబడిపోయి (అనగా నశించి); పోవునా?= పోవునేమో?; అంచున్‌+ఉన్న+ఎడన్‌= అని 
అనుకొంటూ ఉండగా. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడు కోపించి, ధర్మరాజు వింటిని (త్రుంచి, పరాక్రమంతో చాలా బాణాలను వేసి 
గుర్రాలతోను, సూతుడితోను తేరును ముంచాడు. దానినంతా చూచి సేనలు “ఆచార్యుడు పేట్రేగిపోయాడు. 
ఈ రాజు (ధర్మరాజు) చస్తాడో, ఓడిపోయి పరుగెత్తుతాడో, బలవంతంగా ఆపదలో చిక్కిపోయి పాడైపోతాడో 
(అనగా నళించిపోతాడో)” అంటూ ఉన్న సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క బండొక విలు గొని ధర్మసు । తుం డా నిబిడాస్త్ర సంతతులు రయము మెయిన్‌ 
ఖండించి తీవ్ర రశ్ముల | మండెడు ఘనశక్తి వైచె మార్తురు దలశన్‌. 242 


ప్రతిపదార్థం: ధర్మసుతు(డు= ధర్మరాజు; ఒండొక విలు కొని= ఇంకొక వింటిని తీసికొని; ఆ నిబిడ+అ(స్త్ర సంతతులు= ఆ 
దట్టమయిన బాణాల గుంపును; రయము మెయిన్‌= వేగంగా; ఖండించి= త్రుంచివేసి; తీవ్ర రశ్ములన్‌= భయంకరమైన వెలుగులతో; 
మండెడు= మండుతూ ఉన్న; ఘనశక్తిన్‌= గొప్పశక్తి అనే అస్త్రాన్ని; మార్తురు= విరోధులు; తలంకన్‌= భయపడే విధంగా; వైచెన్‌= 
వేశాడు. 


తాత్పర్యం: ఇంకొక వింటితో ధర్మరాజు ఆచార్యుడు వేసిన తీవ్రబాణాల గుంపును శీఘ్రంగా (త్రుంచివేసి, వాడి 
అయిన జ్యాలలతో మండే పెనుశక్తిని, శత్రువులు భయపడేటట్లు ఆయన మీద (ప్రయోగించాడు. 


సీ. శక్తి యాచార్యు శక్తిని మాయించు( బొ । మ్మని చూపటెల్లను నట్టు లెత్తి; 
రక్కుంభసంభవు( డపుడు బ్రహ్మాస్త్ర ప్ర । యోగంబు సేసిన నుగ్రభంగి 
నయ్యస్త్ర మాశక్తి నద్దుతంబుగ నేల । గలిపి యుధిష్టిరు వలను నిగుడ 
నమ్మహీవిభు(డు బ్రహ్మాస్తంబునన యది | యడంగునట్లుగం జేసి, యతని మేన 


తే. నైదు దూపులు నాంటి శరాసనంబు€ । దునుమ గద గొని వైచె నుద్దురత నతండు 

పతియు గదవైవ దత్సన్నిపాత జాత | చటులపావక జ్వాలలు చదల నిగుడ. 243 
ప్రతిపదార్థం: శక్తి= ధర్మరాజు వేసిన శక్యాయుధం; ఆచార్యుని శక్తినిన్‌= (ద్రోణాచార్యుడు ప్రయోగించిన శక్ష్యాయుధాన్ని; మాయించున్‌ 
పొమ్ము+అని= తప్పక నాశం చేస్తుంది అని; చూపణు+ఎల్లను= చూచేవారంతా; అజ్టులు+ఎత్తిరి= మెడలు సైకెత్తారు; బ్రహ్మాస్త్ర 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రయోగంబు చేసినన్‌= (బ్రహ్మాస్త్రాన్ని వేయగా; ఉగ్రభంగిన్‌= భయంకరమైన విధంగా; ఆ+అ(స్తము= ఆ బ్రహ్మాస్త్రం; ఆ శక్తిన్‌= 
ధర్మరాజు ప్రయోగించిన శక్తిని; అద్భుతంబుగన్‌= అబ్బురంగా; నేల కలిపి= నేలపై పడవేసి; యుధిష్టిరు వలను= ధర్మరాజు 
దిక్కునకు; నిగుడన్‌= పోగా; ఆ+మహీవిభు(డు= ఆ ధర్మరాజు; (బ్రహ్మాస్రంబునన్‌= (బ్రహ్మాస్రంతోనే; అది అడంగునట్టుగన్‌+చేసి= 
ద్రోణుడి బాణం నశించేటట్టుగా చేసినవాడై; అతని మేనన్‌= ఆ ద్రోణుని శరీరముపైన; ఐదు తూపులు= ఐదు బాణాలు; నాటి= 
గ్రుచ్చి; శరాసనంబున్‌= విల్లును; తునుమన్‌= (త్రుంచి వేయగా; అతండు= ఆచార్యుడు; ఉద్దురతన్‌= దర్పంతో; గద కొనివైచెన్‌= 
గదను తీసికొని కొట్టాడు; పతియున్‌= ధర్మరాజు కూడా; గద వైవన్‌= గదతో కొట్టగా; తద్‌= ఆ గదల యొక్క; సన్నిపాత= 
కలసుకోవటం (వలన); జాత= పుట్టిన; చటుల= తీవ్రమైన; పావకజ్యాలలు= అగ్నిజ్వాలలు; చదలన్‌= ఆకాశంలో; నిగుడన్‌= 


వ్యాపించగా. 


తాత్పర్యం: ధర్మజుడి శక్తి ద్రోణుడి శక్తిని తప్పక నాశం చేస్తుంది అని మెడలు పైకెత్తి అందరూ చూడగా, ఆ 
(ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని వేసేసరికి అది భయంకరమైన పద్దతిలో ఆ శక్తిని నేల కూల్చి, యుధిస్టిరుడి దిక్కుకు 
పోతుండగా, ఆ యుధిష్టిరుడు (బ్రహ్మాస్రంతోనే అది నశించి పోయేటట్టు చేసి, ఆచార్యుడి ఒడలిపై ఐదు వాడి 
తూపులను నాటించి, ఆయన విల్లును (త్రుంచి వేశాడు. ఆచార్యుడు గదతో కొట్టాడు. ధర్మరాజు కూడా తన 
గదను వేయగా ఆ రెండు గదల తాకిడి వలన కలిగిన తీవ్రమైన అగ్నిజ్వాలలు ఆకాశం దాకా వ్యాపించాయి. 


వ. ద్రోణుండు కోపించి. 244 
తాత్సర్యం: ద్రోణాచార్యుడు కోపపడి. 
తే. ధర్మతనయు రథ్యంబుల ధరణి గూల్లి । ధనువు గేతువు6 దునుమాడి తనువు నొంప 

నాత( డరదంబు డిగ్గి నిరాయుధుండు । నూర్వబాహుండు నై యూరకుండె నధిప! 245 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; ధర్మతనయు రథ్యంబులన్‌= ధర్మరాజు తేరు గుర్రాలను; ధరణిన్‌+కూల్చి= భూమి మీదికి 
పడగొట్టి; ధనువున్‌= వింటిని; కేతువున్‌= పతాకాన్ని; తునుమాడి= (త్రుంచివేసి; తనువున్‌= ఒడలిని; నొంపన్‌= బాధించగా; 
ఆత(డు= ధర్మరాజు; అరదంబు డిగ్గి= తేరు దిగి; నిరాయుధుండు= ఆయుధాలు లేనివాడు; ఊర్ష్యబాహుండును+ఐ= చేతులు 
సైకెత్తినవాడై (అనగా అసహాయతను ప్రకటించి); ఊరకుండెన్‌= ఊరకున్నాడు. 
తాత్సర్యం: ఓ రాజా! ద్రోణుడు ధర్మరాజు తేరు గుర్రాలను పడగొట్టి - వింటిని, పతాకాన్ని (త్రుంచివేసి, అతడి 
శరీరాన్ని బాధించాడు. ధర్మజుడు తేరు దిగి నిరాయుధుడుగా చేతులు పెకెత్తి ఊరకున్నాడు. 


క. కనుగొని గురు డవ్విభు నే । యను బొడువను చేతులాడ కట పార్యములం 

దనచూడ్కి- బడిన హయరథ । మనుజ ద్విప సముదయముల మడియించె వెసన్‌. 246 
ప్రతిపదార్థం: గురు(డు= ద్రోణాచార్యుడు; కను(గొని= చూచి (ధర్మరాజు అవస్థను చూచి); ఆ+విభున్‌= ఆ రాజును(ధర్మజుని); 
ఏయను= కొట్టటానికి; పొడువను= పోటుదెబ్బ వేయటానికి; చేతులు+ఆడక= చేతులు రాక; అట= అక్కడ; పార్వ్యములన్‌= 
ప్రక్కలలో; తన చూడ్కిపడిన= తన చూపునకు తగిలిన; హయరథ మనుజ ద్విపసముదయములన్‌= గుర్రాల, తేరుల, మనుష్యుల, 
ఏనుగుల గుంపులను (చతురంగ బలాలను); వెసన్‌= శీఘ్రంగా; మడియించెన్‌= నాశనం చేశాడు. 
తాత్పర్యం: ద్రోణాచార్యుడు చూచి ధర్మరాజును కొట్టటానికి, పొడవటానికి చేతులు రాక, ప్రక్కలో తన కంటబడిన 
చతురంగ బలాలను శీఘ్రంగా చంపాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 401 


క. పోనీ(డు పొదువు( గుంతీ | సూనుని గురు€ డనుచు నుండ జూపటగము ల 
మ్మానవపతి యతిరయమున । దా నెక్కెం బాలి పిన్నతమ్ముని రథమున్‌. 247 


ప్రతిపదార్థం: కుంతీసూనునిన్‌= ధర్మరాజును; గురు(డు= ద్రోణుడు; పోనీంయ= తప్పించుకొని పోనీయడు; పొదువున్‌= 
క్రమ్ముకొనును; అనుచున్‌= అని అంటూ; చూపజగములు అనుచున్‌+ఉండన్‌= చూచేవారు అంటూ ఉండగా; ఆ+మానవపతి= 
ఆ ధర్మరాజు; అతిరయమునన్‌= చాల తొందరగా; పాజీ= పరుగెత్తుకొనిపోయి; పిన్న తమ్ముని రథమున్‌= చిన్న తమ్ముడైన 
సహదేవుడి తేరుపైకి; తాన్‌+ఎక్కెన్‌= తాను ఎక్కాడు. 


తాత్పర్యం: అక్కడ చూస్తున్న వారంతా గురుడు ధర్మరాజును పోనీయక పట్టుకొంటాడు - అంటూ ఉండగా 
ఆ ధర్మరాజు చాలా తొందరగా పరుగెత్తుకొని పోయి చిన తమ్ముడైన సహదేవుడి తేరుపైకి ఎక్కాడు. 


వ. ఇట్లు పాండవాగ్రజుండు సహదేవుని రథం బెక్కి తొలంగం దోలుకొని పోయె; నట్టియెడ. 248 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు సహదేవుని తేరుమీదికి ఎక్కి ప్రక్కకు పోగా (తేరును తోలుకొని పోయాడు) 
అప్పుడు. 
తే. క్షేమధూర్తి భృహత్‌ క్షత్రు శిత శిరముల । నొంచి విలు ద్రుంప నొండు ధనువు రయంబు 

వటిల( గొని హయసారథి ధ్వజయుతముగ । నతని మస్తక మిల గూల్చి యార్డె నతడు. 249 


ప్రతిపదార్దం: క్షేమధూర్తి= క్షేమధూర్తి అనేవాడు; బృహత్‌ క్షత్రున్‌= బృహత్‌ క్షత్రుడిని; శితశరములన్‌= వాడి బాణాలతో; 
నొంచి= నొప్పించి; విలు త్రుంపన్‌= వింటిని త్రుంచివేయగా; అత(డు= బృహత్‌క్షత్రుడు; ఒండు ధనువున్‌= ఇంకొక వింటిని; 
రయంబు వజలన్‌= వేగం ఒప్పుగా; కొని= తీసికొని; హయసారథి ధ్వజయుతముగన్‌= గుర్రాలు, సూతుడు, కేతనములతో; 
అతని మస్తకము= ఆ క్షేమధూర్తి యొక్క తల; ఇలన్‌ కూల్చి= భూమిపై పడవేసి అనగా చంపి; ఆర్బెన్‌= బొబ్బ పెట్టాడు 
(అనగా సింహనాదం చేశాడు). 

తాత్సర్యం: క్షేమధూర్తి అనేవాడు బృహత్‌క్షత్రుడిని వాడి బాణాలతో నొప్పించి వింటిని త్రుంచివేశాడు. ఆతడు 
వేగంగా ఇంకొక వింటిని తీసికొని, క్షేమధూర్తియొక్క గుర్రాలను, సారథిని, కేతనంతో కూడా అతడి తలను 
భూమిమీద పడగొట్టి సింహనాదం చేశాడు. 


చ.  కడువడి వీరధన్వుండు ద్రిగర్తులు వొంగంగ ధృష్టకేతు విల్‌ 
నడిమికి( ద్రుంచినన్‌ మొగమునం దకుకొత్తెడు కెంపు సొంపుతో. 
జిడిముడిపాటు లేక యతి శీఘ్రమునన్‌ ఘనశక్తి నాత( డె 
కుడు మద మొప్ప నానృ్ఫపతి( గూల6గ వైచె సురల్‌ నుతింప6గన్‌. 250 


ప్రతిపదార్థం: వీరధన్వుండు= కౌరవపక్షపాతి అయిన వీరధన్వుడు అనేవాడు - త్రిగర్త దేశాధీశుడు; త్రిగర్తులు పొంగంగన్‌= 
త్రీగర్తులు సంతోషించగా; ధృష్టకేతువిల్‌= ధృష్టకేతుడి వింటిని (పాండవ పక్షం వాడిని); నడిమికిన్‌+(త్రుంచినన్‌= మధ్యకు విరవగా; 
మొగమునన్‌= వాడి ముఖంలో; తళుకొత్తెడు= ప్రకాశించే; కెంపుసొంపుతోన్‌= ఎర్రని అందంతో; చిడిముడిపాటు= తొట్రుపాటు; 
లేక= కానరాక; అతిశీఘ్రమునన్‌= మిక్కిలి వేగంగా; ఘనశక్తిన్‌= గొప్ప శక్యాయుధంతో; ఆతండు= ధృష్టకేతుడు; ఎక్కుడు 
మదము+ఒప్పన్‌= మిక్కిలి గర్వం (ప్రకాశించగా; ఆ నృపతిన్‌= వీరధన్వుడిని; సురలు నుతింపన్‌= దేవతలు కీర్తించగా; 
కూలంగవైచెన్‌= పడగొట్టాడు (చంపివేశాడు). 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (త్రిగర్త దేశాలవారు ఉప్పొంగగా వీరధన్వుడు శీఘ్రంగా ధృష్టకేతుడి వింటిని నడిమికి రెండుగా 
(త్రుంచాడు. అది అతడి మొగానికి కెంపుసొంపుల తళుకులను కూర్చింది. తొట్రుపాటు లేక శీఘ్రంగా 
పెద్దశక్త్యాయుధంతో వాడి గర్వ మణగేటట్టుగా పడగొట్టాడు. అందుకు దేవతలు కీర్తించారు. 


వ. సహదేవుండును మగిడివచ్చి దుర్ముఖునిం దలవడి దోర్విలాసంబు మెజియం బోరి పోరి. 251 


ప్రతిపదార్థం: సహదేవుండును; మగిడివచ్చి= మరల వచ్చి; దుర్ముఖునిన్‌; తలపడి= ఎదుర్కొని; దోస్‌+విలాసంబు= భుజముల 
విలాసము - భుజ పరాక్రమమం; మెజయన్‌= ్రకాశించగా; పోరిపోరి= యుద్దం చేసి చేసి; 


తాత్పర్యం: సహదేవుడును తిరిగి వచ్చి (ద్రోణుడి దెబ్బలకు అలసిన ధర్మజుడిని దూరంగా తీసికొనిపోయి 
తిరిగివచ్చి) దుర్ముఖుడిని ఎదుర్కొని భుజబలం ్రకాశించగా యుద్దం చేసి చేసి. 


ఉ. కేతువుం గూల్చి, రథ్యములం గీటడంగించి, శరాసనంబుతో 

సూతుని కంఠముం దునిమి, స్రుక్కంగ నంగము బాణపంచక 

స్యూతము నేయ నీదు తనయుం డరిగెన్‌ నిరమిత్రుతేరిపై 

కాతత సంభ్రముం డయి రయంబున బాండవ సైన్య ముబ్దంగన్‌. 252 
ప్రతిపదార్థం: కేతువున్‌ కూల్చి= పతాకాన్ని పడగొట్టి; రథ్యముల= గుర్రాలను; కీటు+అడంగించి= చంపి; శరాసనంబుతోన్‌= 
వింటితో; సూతున్‌= సారథియొక్క; కంఠమున్‌+తునిమి= గొంతు కత్తిరించి; అంగము (స్రుక్క(గన్‌= ఒడలు బాధపడగా; 
బాణపంచక స్యూతమున్‌= ఐదు బాణాలతో కుట్టబడినట్టుగా; ఏయన్‌= కొట్టగా; నీదు తనయుండు= నీ కుమారుడు; నిరమి(త్రు 
తేరిపైన్‌= (త్రిగర్హ రాజకుమారుడైన నిరమి(త్రుడనే వాడి తేరిమీదికి; ఆతత సంభ్రముండు+అయి= ఎక్కువైన తొందరతో 
కూడినవాడై; రయంబునన్‌= వేగంగా; పాండవసైన్యము+ఉబ్బంగన్‌= పాండురాజు సైన్యం సంతోషించగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: నీ కుమారుడైన దుర్ముఖి కేతువును పడగొట్టి, రథపు గుర్రాలను చంపి, వింటిబద్దతో సారథి గొంతును 
త్రుంచి, శరీరం బాధపడగా ఐదు బాణాలను గుదికూర్చి కుట్టినట్టు వేశాడు. అప్పుడు దుర్ముఖీ త్రిగర్తరాజు కుమారుడైన 
నిరమి(త్రుడి తేరిమీదికి వెళ్ళాడు. అది పాండవ సైన్యానికి సంతోషం కలిగించింది. 

వ. అంత నిలువక. 253 
తాత్పర్యం: అంతటితో ఆగకుండా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. తటిమి సహదేవు డా త్రిగర్త క్షితీశ । తనయు( డగు నిరమిత్రుని( దునిమి యొప్పె 

ఖరుని తల. ద్రెవ్వనేసి రాఘవుడు మెబయు । తెజంగు దోప నీసేనకు వెజపు గదుర. 254 
ప్రతిపదార్థం: ఖరుని తలన్‌= ఖరాసురుడి తలను; (త్రెవ్వన్‌+ఏసి= తెగి కిందపడేటట్టుగా కొట్టి; రాఘవుండు= శ్రీరామచంద్రుడు; 
మెజయు తెజంగు= ప్రకాశించే విధానం; తో(పన్‌= తెలిసేటట్లుగా; నీ సేనకున్‌= నీ సైన్యానికి; వెజపు కదురన్‌= భయం కలుగగా; 
సహదేవుడు; ఆ త్రిగర్త క్షితీశ తనయు(డు= ఆ త్రిగర్త దేశపు రాజకుమారుడు; అగు= అయినటువంటి; నిరమి(త్రునిన్‌= 
నిరమి(త్రుడనే వాడిని; తణిమి= తరుముకొని పోయి; తునిమి= చంపి; ఒప్పెన్‌= రాణించాడు. 
తాత్సర్యం: సహదేవుడు నిరమి(త్రుడిని తరిమి చంపటం, శ్రీరామచంద్రుడు ఖరాసురుడి తల (త్రుంచి 
ప్రకాశించినట్టుగా ఉన్నది. ఆ దృశ్యం నీ సైన్యానికి భయాన్ని కలిగించింది. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 403 
క నకులునిందాశి వికర్ణుం । డొకపరి యైనను బెనంగ నోపక తిరిగెన్‌ 
సకల బలము జూడగ టా । తికి బైకొని యడరి తగరు దెరలిన మాడ్మిన్‌. 255 


ప్రతిపదార్థం: వికర్ణుండు= కౌరవులలో చిన్నవాడు; నకులునిన్‌ తా(కి= నకులుడిని ఎదుర్కొని; ఒకపరి ఐనను= ఒక్కమారైనను; 
పెనంగన్‌+ఓపక= యుద్దం చేయలేక; సకల బలమున్‌ చూడ(గన్‌= సైన్యమంతా చూస్తుండగా; టాతికిన్‌= పెద్దరాయిపైకి; పైకొని= 
ఎదుర్కొని పోయి; అడరి= విజృంభించి; తగరు= పొట్టేలు; తెరలిన మాడ్కిన్‌= తిరిగి పోయినట్టు; తిరిగెన్‌= వెన్నిచ్చిపోయాడు. 


తాత్సర్యం: వికర్ణుడు నకులుని ఎదుర్కొని ఒక్కసారి కూడ యుద్దం చేయలేక, పెద్ద రాతిని ఎదుర్కొని వెను 
తిరిగిన పొట్టేలువలె తన సైన్యమంతా చూస్తుండగా తిరిగిపోయాడు. 
విశేషం: అలం: ఉపమ. 
తే. వ్యాఘ్రదత్తుండు సాత్యకి న స్త్రవృష్టి। ముంచె ముంచిన నతండు కోపించి సూతు( 
జదిపి హయములఈ బొరి గొని చటులవృత్తి । జంపె నమ్మగధ క్షితీశ్వరుకుమారు. 256 


ప్రతిపదార్దం: వ్యాఘ్రదత్తుండు= వ్యాఘ్రదత్తుడనేవాడు; సాత్యకిన్‌= సాత్యకిని; అ(స్తవృష్టిన్‌= అంపవానలో; ముంచెన్‌= ముంచాడు; 
ముంచినన్‌= ముంచగా; అతండు= ఆ సాత్యకి; కోపించి; సూతున్‌= సారథిని; చదిపి= చంపి; హయములన్‌= గుర్రాలను; పొరిగొని= 
చంపి; చటులవృత్తిన్‌= తీవ్రంగా; ఆ+మగధ క్షితీశ్చ్వరు కుమారున్‌= ఆ మగధరాజు కుమారుడిని; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: వ్యాఘ్రదత్తుడు సాత్యకిని అంపవానలో ముంచాడు. అట్టా ముంచగా ఆతడు కోపించి, అతడి సారథిని, 

గుర్రాలను సంకుల సమరంలో సంహరించి అతడినీ చంపాడు. 

వ. శలుండును ద్రౌపదీపుత్రుల నేవుర నైదైదు బాణంబుల నేసి; మటియును మార్గణ నికరంబులు నిగిడింపం జలింపక 
వా రా సౌమదత్తి నొక్కుమ్మడిం జుట్టుముట్టిన నతం డందటి కన్నిరూపులై యేపునం బెనంగుచుండ 257 


ప్రతిపదార్థం: శలుండును, ద్రౌపదీ పుత్రులన్‌= ఉపపాండవులను; ఏవురన్‌= ఐదుగురిని; ఐదైదు బాణంబులన్‌= అయిదేసి 
బాణాలతో; ఏసి= కొట్టి; మజీయును= ఇంకను; మార్గణ నికరంబులు= బాణాల గుంపును; నిగిడింపన్‌= వేయగా; వారు= 
ఆ ఉపపాండవులు; చలింపక= జంకకుండా; ఆ సౌమదత్తిన్‌= సోమదత్తుడి కుమారుడైన ఆ శల్యుడిని; ఒక్క+ఉమ్మడిన్‌= 
ఒక్కసారిగా; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా; అతండు= ఆ సౌమదత్తి; అందణకున్‌= ఉపపాండవులం దరికి; అన్ని రూపులై= 
అన్ని ఆకారాలతో; ఏపునన్‌= దట్టంగా; పెనంగుచుండన్‌= పోట్టాడుతుండగా. 
తాత్సర్యం: శల్యుడు ఉపపాండవులు ఐదుగురిని ఒక్కొక్కరిని అయిదేసి బాణాలతో కొట్టి, ఇంకా బాణాల 
సమూహాన్ని సంధించగా ఆ ఉపపాండవులు చలించకుండా సౌమదత్తిని ఒక్కసారిగా కమ్ముకొనగా, అతడువారి 
కందరికీ అన్ని ఆకారాలతో కనబడుతూ గొప్పగా యుద్దం చేశాడు. 
చ. హరిసుతసూతి మావుల, బకాంతక సూనుండు చాపమున్‌, యుధి 

ష్టిర తనయుండు గేతువు గడింది మగంటిమి( ద్రుంప సూతునిం 

బొరిగొనియెన్‌ వెసన్‌ నకులపుత్రకు(; డిమ్మెయి జిక్కువడ్ద( జె 


చ్చెర సహదేవ నందనుండు సేసె శిరంబును మేను వేటుగన్‌. 258 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: హరిసుతసూతి= ఉపపాండవులలో అర్జునుడి కుమారుడు; మావులన్‌= గుర్రాలను; బకాంతక సూను(డు= భీముడి 
కుమారుడు; చాపమున్‌= విల్లును; యుధిష్థిర తనయుండు= ధర్మరాజు కుమారుడు; కేతువున్‌= ధ్వజమును; కడింది మగంటిమిన్‌= 
గొప్ప శౌర్యంతో; (త్రుంపన్‌= త్రుంచివేయగా; వెసన్‌= వెంటనే; నకుల పుత్రకు(డు= నకులుడి కుమారుడు; సూతునిన్‌= సారథిని; 
పొరిగొనియెన్‌= చంపాడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; చిక్కువడ్డన్‌= చిక్కులో పడగా; సహదేవనందనుండు= సహదేవుడి 
కుమారుడు; చెచ్చెరన్‌= శీఘ్రంగా; శిరంబును మేనున్‌= తలనూ, శరీరాన్ని; వేజుగన్‌ చేసెన్‌= వేరయ్యేటట్టుగా చేశాడు. 
తాత్సర్యం: ఉపపాండవులు శలుడిని చట్టుముట్టారు. వారిలో అర్జునుడి కుమారుడు గుర్రాలను, భీముడి 
కుమారుడు వింటిని, ధర్మరాజు కుమారుడు ధ్వజాన్ని - గొప్ప దర్పంతో త్రుంచగా, నకులుడి కుమారుడు చాలా 
వేగంగా సూతుడిని చంపివేశాడు. వాడు (సౌమదత్తి) చిక్కుపడగా సహదేవుడి కుమారుడు శీఘ్రంగా అతడి తలనూ 
శరీరాన్ని వేరు చేశాడు. 


సీ. వెస మారుతియు నలంబుసు(డును బోరుచో । నద్దానవేంద్రుని యంప బలువు 


చేత నతండు మూర్తిల్లి యాలోనన । తెలిసి కాటుకకొండ పొలుపు గెలుచు 
నాతని మేను పెల్లలరిన మోదువు । తెజంగుగా. జేసిన నుజక వా(డు 
మాయా విలాసోగ్ర కాయంబు గైకొని | యఖిల దిక్కుల దోంచి నిఖిలబలము 


తే. నుటిపి నెత్తురు టేటులు వజపి ‘భీమ । సేన! మా యన్న బకుని నా లేనిచోట 
నట్లు సేసితి గాక, నీ యలవు జలము । నింక మెటియంగ వచ్చునె యేను గలుగ. 259 


ప్రతిపదార్థం: వెసన్‌= శీఘ్రంగా; మారుతియున్‌= భీముడును; అలంబుసు(డున్‌= అలంబుసుడున్నూ; పోరుచోన్‌= యుద్దం 
చేసేటప్పుడు; ఆ+దానవ+ఇంద్రుని= ఆ రాక్షసరాజు యొక్క; అంపబలువుచేతన్‌= బాణాల బలానికి; అతండు= భీముడు; 
మూర్చిల్లి= మూర్చపోయి; ఆలోనన= అంతలోనే; తెలిసి= తెలివి దెచ్చుకొని; కాటుక కొండ= నల్లని కాటుక వంటి కొండయొక్క; 
పొలుపున్‌= సొగసును; గెలుపు= జయించే; ఆతని మేనున్‌= ఆ అలంబుసుడి శరీరాన్ని; పెల్లు= గొప్పగా; అలరిన= చిగిర్భిన; 
మోదువు తెజంగుగాన్‌ చేసినన్‌= మోదుగు చెట్టు మాదిరిగా చేయగా (అనగా ఒంటినిండా గాట్టు అయ్యేటట్టుగా చేసి నెత్తురు 
చిందుతూ ఉంటే నల్లని శరీరంమీద ఆ నెత్తుటి గుర్తు పూచిన మోదుగు చెట్టు మాదిరిగా ఉన్నది); ఉజక= లెక్కబెట్టక; వాండు= 
ఆ అలంబుసుడు; మాయావిలాస= మోసపు ఆటతో; ఉగ్రకాయంబు గైకొని= భయంకరమైన శరీరాన్ని పొంది; అఖిల 
దిక్కులన్‌+*తోంచి= అన్ని దిక్కులలోను కానబడి; నిఖిల బలము= సైన్యాన్నంతటినీ; ఉటీపి= నాశనం చేసి; నెత్తురు ఏజులు 
పబిపి= నెత్తురు నదులు ప్రవహింపజేసి; భీమసేనా!= ఓ భీమా!; నా లేని చోటన్‌= నేను లేని చోట; మా అన్న= నా కన్నగారు 
అయిన బకాసురుని; అట్టు+చేసితి గాక= ఆ విధంగా చేశావు గాక (అట్టా చంపావు గాక); నీ అలవున్‌ చలమున్‌= నీ బలం, 
పట్టుదల; ఏను+కలుగన్‌= నే నుండగా; ఇంకన్‌ మెజయంగ వచ్చునె?= ఇంకా ప్రకాశింపగలదా? 


తాత్సర్యం: ఆ సమయంలో భీముడు అలంబుసుడు యుద్దం చేస్తుండగా ఆ రాక్షసరాజు బాణాలబలంవలన భీముడు 
మూర్చపోయి, అంతలోనే ఒడలు తెలిసి, కాటుకకొండ అందాన్ని జయించే నల్లని ఒడలు ఉండే ఆ రాక్షసుడి శరీరంమీద 
బాణాలు ప్రయోగించి, అది బాగా పూచిన మోదుగుచెట్టు మాదిరి కానవచ్చేటట్లు చేశాడు (నెత్తురు చిందేటట్టుగా 
దెబ్బలు కొట్టాడు). వాడు కూడా అది లెక్కపెట్టకుండా మోసపు (క్రీడగా భయంకరమైన శరీరాన్ని పొంది, అన్ని 
దిక్కులలోను కనబడి సమస్త సైన్యాన్ని నులిపివేసి నెత్తురు ఏరులు (ప్రవహింపచేసి, పరపుతూ 'ఓ భీమసేనా! మా అన్న 
బకాసురుడిని నేను లేనప్పుడు అట్లా చంపావు. ఇప్పుడు నే నున్నాను. నీ బలం, పట్టుదల ఇంక (ప్రకాశించలేవు'. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 405 


తే. అనిన విని కెంపు గను6గవ నడరం గినిసి । యుజ్జ్వల త్వష్ట బాణప్రయోగమునం బ్ర 
భంజనాత్మజు. డమ్మాయ వాయంేసి | తటిమి యేసి యారక్కసు( బటిపె నధిప! 260 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! - ధృతరాష్టా!; అనినన్‌ విని= అలంబుసుడు అనగా విని; కనుగవన్‌= కనుదోయిలో; కెంపు= 
కోపం వలన కలిగే ఎర్రదనం; అడరన్‌= అతిశయించగా; కినిసి= కోపించి; ఉజ్జ్వల= బాగా మండే; త్వష్ట్ర బాణప్రయోగమునన్‌= 
(బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటంతో; ప్రభంజన+ఆత్మజుండు= వాయుదేవుడి కుమారుడైన భీముడు; ఆ+మాయన్‌= ఆ మోసాన్ని; 
పాయన్‌+చేసి= తొలగించి; ఆ రక్కసున్‌= ఆ రాక్షసుడిని; తజిమి ఏసి= తరిమికొట్టి; పజపెన్‌= పడవేశాడు. 


తాత్సర్యం: ఓ రాజా! అలంబుసుడి మాటలు విని, కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో భీమసేనుడు మండే బ్రహ్మాస్త్రాన్ని 
ప్రయోగించి ఆ రాక్షసుడిని తరిమికొట్టాడు. 


వ. ఇవ్విధంబున మనదిక్కునం జేయంగల దొరల చావును, నోటమియుం జూచి మూంకలు గలంగినం 
గుంభసంభవుండు రోషసంరక్త లోచనుం డై తలకడచి సాత్యకి ప్రముఖ పాండవపక్షవీరుల€ గ్రూరనారాచ 
నిచయంబుల నిలువరించి నెఐయం బొలిచి నిలిచి మజియుటయును. 261 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ ప్రకారంగా; మన దిక్కునన్‌= మన పక్షాన; చేయన్‌+కల దొరల= చేయనున్న వీరుల; 
చావును ఓటమియు= చనిపోవటం, ఓడిపోవటం; చూచి; మూ(కలు= సైన్యాలు; కలంగినన్‌= కలత చెందగా; కుంభసంభవుండు= 
ద్రోణుడు; రోషసంరక్త లోచనుండు+ఐ= కోపం వలన ఎర్రబారిన కనులతో; తలకడచి= ముందుకు సాగి; సాత్యకి ప్రముఖ 
పాండవ పక్షవీరులన్‌= సాత్యకి మొదలైన పాండవుల దిక్కులోనున్న మొనగాం[డ్రయిన వీరులను; [క్రూరనారాచనిచయంబులన్‌= 
క్రూరమైన వాడి బాణాల సమూహంతో; నిలువరించి= ఆపి; నెజయన్‌= వ్యాపింపజేస్తూ; పొలిచి నిలిచి= ప్రకాశించి నిలబడి; 
మెణయుటయును= విజృంభించటమున్నూ. 


తాత్సర్యం: (ఓరాజా!) ఈ విధంగా మన పక్షాన ఉన్న చేవగల రాజుల చావును, ఓటమినీ చూచి సైన్యాలు 
చెదరిపోగా (ద్రోణుడు గమనించి, కోపంతో ఎర్రబడ్డ కనులు కలవాడై ముందుకుసాగి, సాత్యకి మొదలైన వీరులపై 
దాడిచేసి, వాడి బాణాల సమూహంతో వారిని నిలిపి విజృంభించాడు. 


చ. తలిమి ఘటోత్కచుండు బలదర్వము లేర్చడ ద్రోణుమీ(ద నే 
డ్రెల నడతేరం గాంచి చనుదెంచి యలంబుసు6 డమ్మహాసురుం 
గుటియు(గం జేసి శాతశరకోటికి నడ్డము సొచ్చు సాత్యకిం 
బిటిందికి. ద్రోంచి యద్దనుజు భీమతనూజుండు నొంచె నమ్ములన్‌. 262 


ప్రతిపదార్థం: ఘటోత్కచుండు= భీముడి కొడుకైన ఘటోత్కచుడు; తజిమి= తరుముకొని వచ్చి; బలదర్భములు+ఏర్పడన్‌= 
బలం, అహంకారం స్పష్టం కాగా; ద్రోణుమీందన్‌= దద్రోణాచార్యుడి మీద; ఏడ్తెణన్‌= పరాక్రమంతో; నడతేరన్‌= నడచి రాగా; 
కాంచి= చూచి; అలంబుసుండు= అలంబుసుడు అనే రాక్షసుడు; చనుదెంచి= వచ్చి; ఆ+మహా+అసురున్‌= ఆ గొప్పరాక్షసుడిని; 
గుటీయుగన్‌ చేసెన్‌= బాణాలకు లక్ష్యమయ్యేటట్టుగా చేశాడు (అనగా కొట్టాడు); అడ్డము చొచ్చు= అడ్డంగా వచ్చే (ఘటోత్కచుడికి 
దెబ్బ తగలకుండా అడ్డంగా వచ్చే); సాత్యకిన్‌= సాత్యకిని; భీమ తనూజుండు= భీముడి కుమారుడైన ఘటోత్కచుడు; 
పిజీందికిన్‌+త్రోంచి= వెనక్కు (త్రోసి; ఆ+దనుజున్‌= ఆ అలంబుసుడిని; అమ్ములన్‌= బాణాలతో; నొంచెన్‌= బాధించాడు. 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: తన బలదర్చాలు స్పష్టం కాగా ఘటోత్కచుడు [ద్రోణుని మీదికి రావటం చూచి అలంబుసుడు 
ఘటోత్కచుడిని వాడి బాణాలకు గురి అయ్యేటట్టుగా చేశాడు. దానిని అడ్డుకోవటానికి వచ్చే సాత్యకిని వెనుకకు 
త్రోసి, ఘటోత్కచుడు ఆ రాక్షసుడిని బాణాలతో నొప్పించాడు. 


అలంబుసుండు ఘటోత్కచునితో యుద్ధము సేసి చచ్చుట (సం. 7-84-1) 


తే. భూరి చక్రంబు వెస నలంబుసుండు వైవం । బెలుచ గద వైచి పొడి సేసె భీమసుతుండు 
కడుందురులు గవిసి కజచు కరణి యయ్యె | మూ(క నత్తునియలు వెస దా(కు నపుడు. 263 

ప్రతిపదార్థం: అలంబుసుండు= అలంబుసుడు; వెసన్‌= శీఘ్రంగా; భూరి= పెద్దదయిన; చక్రంబు వైవన్‌= పెద్ద చక్రంవంటి ఆయుధాన్ని 
వేయగా; భీమసుతుండు= భీముడి సుతుడైన ఘటోత్కచుడు; పెలుచన్‌= అనాయాసంగా; గద వైచి= గదను వేసి; పొడిచేసెన్‌= ఆ 
చక్రాయుధాన్ని చూర్ణం చేశాడు; ఆ+తునియలు= ఆ చక్రాయుధపు ముక్కలు; మూంకన్‌= సైన్యాన్ని; వెసన్‌= శీఘ్రంగా; తాకనపుడు= 
తగిలేటప్పుడు; కడుందురులు= కందిరీగలు; కవిసి= 'క్రమ్ముకొని; కఖచు కరణి= కరిచేవిధం; అయ్యెన్‌= అయింది. 
తాత్పర్యం: అలంబుసుడు ఒక పెద్ద చక్రాయుధాన్ని వేయగా, ఘటోత్కచుడు దానిని పెద్ద గదతో పొడి చేశాడు. 
ఆ తునిగిన చక్రాయుధపు పొడి సైన్యాన్ని శీఘ్రంగా తాకేటప్పుడు కందిరీగలు క్రమ్ముకొని కుట్టినట్టు అయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క. ఆ చక్రం బ ట్లయిన ని । శాచరపతి వివిధ శక్తిజాలము వజఖపం 

జూచి ఘటోత్మచు( డది వ । మ్మై చెడ నర్ధేందుశరచయం బడరించెన్‌. 264 
ప్రతిపదార్థం: ఆ చ(క్రంబు+అట్టయినన్‌= ఆ చక్రం ఆ విధంగా కాగా (పొడి కాగా); నిశాచరపతి= రాక్షసరాజైన అలంబుసుడు; 
వివిధ శక్తిజాలమున్‌= అనేక రకాలయిన బలం కల మాయలను; పజపన్‌= వేయగా; చూచి; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; 
అది= ఆ మాయాజలం; వమ్ము+ఐ చెడన్‌= వృథా అయిపోగా; అర్హ+ఇందు శరచయంబు= అర్హచం(ద్రాకారంగల బాణాల గుంపును; 
అడరించెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: ప్రయోగించిన చక్రం వ్యర్థమై పోగా అలంబుసుడు పలురకాలయిన మాయలను ప్రయోగించాడు. 
ఆ మాయలు వృథా అయిపోయేటట్టు ఘటోత్కచుడు అర్హచంద్రబాణాల సమూహాన్ని ప్రయోగించాడు. 


వ. ఇట్లు దొడంగి యయ్యిరువురు దానవేశ్వరులును. 265 
తాత్సర్యం: ఆ ఇద్దరు రాక్షసరాజులు ఆ విధంగా పూనుకొని. 
మ. బహుహేతి ప్రకరంబులన్‌ బహువిధోపాయంబులన్‌ విస్పుర 

ద్ధహు మాయాకృత రూపజాలముల శుంభద్వీర సంరూఢిమై 

మహి యల్లాడ(గ( బోర బాండుతనయుల్‌ మాత్సర్యధుర్యాత్ము లై 

సహితోద్యోగత నయ్యలంబుసు శరచ్చన్నాంగునిం జేసినన్‌. 266 


ప్రతిపదార్థం: బహుహేతి (ప్రకరంబులన్‌= అనేక రకాలైన ఆయుధాలతో; బహువిధ+ఉపాయంబులన్‌= ఎన్నో మాయలతో; 
విసురత్‌= స్పష్టమైన; బహు మాయాకృత రూప జాలములన్‌= పెను మాయలతో కూడిన మాయ వేషాలతో; శుంభత్‌+వీర 
సంరూఢిమైన్‌= భయంకరమైన వీర లక్షణంతో; మహి+అల్హాడ(గన్‌= భూమి వణకగా; పోరన్‌= యుద్దంలో; పాండు తనయులు= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 407 


ఉపపాండవులు; మాత్సర్య ధుర్యాత్ములై= అసూయతో నిండుకొన్న మనస్సు కలవారై; సహిత ఉద్యోగతన్‌= కూడిన ప్రయత్నంతో; 
ఆ+అలంబుసున్‌= ఆ అలంబుసుడిని; శరచ్చన్న+అంగునిన్‌+చేసినన్‌= బాణాలతో కప్పబడిన శరీరం కలవాడినిగా చేయగా. 
తాత్పర్యం: పెక్కురకాలయిన ఆయుధాలతో, నానావిధ ఉపాయాలతో, ఎన్నో మాయాజాలాలతో భూమి అల్హాడగా 
అమిత దర్శంతో ఆ యిద్దరు యుద్దం చేయగా, ఉపపాండవులు ప్రతీకారం నిండుకొన్న మనసులతో, అలంబుసుడి, 
శరీరాన్ని బాణాలతో కప్పివేయగా. 


సీ. అత(డు మాయాబలోద్దతి నా శరావలి । మొటి(గి దావానల ముక్త మైన 


కరి విధంబున మోగి యిరువదేనమ్ముల । ననిలజు, ధర్మనందను మూంట, 
సహదేవు ద్రౌపదీ సంభవులను హిడిం । బాసుతు నైదైదు బాణములను, 
నకులు డెబ్బది మూ(ట(, బ్రకట విక్రమ మొప్ప । నేసి యార్దిన, నల్గి యింతవట్టు 


తే. రథికవరులును గిట్టి మార్గణ చయంబు । లొక్కమొగి( దొర(గింప వాం డుఅక యేటు 
లాడ గదిసి ఘటోత్మచు( డతని సూతు(। ద్రుంచి యరదంబు రూ పడంగించె నధిప! 267 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! - (ధృతరాష్టా!); అతండు= ఆ అలంబుసుడు; మాయాబల+ఉద్దతిన్‌= మాయాబలం యొక్క 
దర్పంతో; ఆ శర+ఆవలిన్‌= ఆ బాణాల వరుసను; మొజ(గ౧= మోసంచేసి; దావానల= కార్చిచ్చు నుండి; ముక్తము+ఐన= వదలబడిన 
కరివిధంబునన్‌= ఏనుగు మాదిరి; మోంగి= శబ్దం చేసి (ఘీంకారం చేసి); ఇరువది+ఏనమ్ములన్‌= ఇరవై అయిదు బాణాలతో; 
అనిలజున్‌= భీముడిని; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; మూ6టన్‌= మూడింటితోను; సహదేవున్‌= సహదేవుడిని; (ద్రౌపదీ 
సంభవులను= ఉపపాండవులను; హిడింబాసుతున్‌= ఘటోత్కచుడిని; ఐదైదుబాణములను= అయిదైదు బాణాలతోను; నకులున్‌= 
నకులుడిని; డెబ్బదిమూ(టన్‌= డెబ్బయిమూడు బాణాలతో; ప్రకటవి[క్రమము+జఒప్పన్‌= శౌర్యం తెలియగా; ఏసి= కొట్టి; ఆర్చినన్‌= 
అరువగా (సింహనాదం చేయగా); అల్లి= కోపించి; ఇంతవట్టు= ఇంతమా(త్రం; రథికవరులును= సేనానులును; కిట్టి= సమీపించి; 
మార్గణ చయంబులు= అంపసమూహాన్ని; ఒక్క మొగిన్‌= ఒకే వరుసగా (మొత్తంగా); తొరంగింపన్‌= ఏయగా; వాండు= ఆ 
అలంబుసుడు; ఉజక= లక్ష్యపెట్టక; ఏటులు+ఆడన్‌= కొట్టగా; కదిసి= దగ్గరగా చేరి; ఘటోత్కచుండు= ఘటోత్కచుడు; అతని 
సూతున్‌+త్రుంచి= ఆ అలంబసుడి సారథిని చంపి; అరదంబున్‌= తేరును; రూపు+అడంగించెన్‌= నాశనం చేశాడు. 
తాత్సర్యం: అలంబుసుడు తన మాయాజాలంతో ఆ బాణాలను తప్పించుకొని, కార్చిచ్చు నుండి వెలువడిన ఏనుగు 
మాదిరిగా, ఘీంకరిస్తూ భీముడిని ఇరవై అయిదు బాణాలతోను, ధర్మరాజును మూడు బాణాలతోను, 
ఉపపాండవులనూ, సహదేవుడినీ, ఘటోత్కచుడినీ ఇరువది అయిదు బాణాలతోను, నకులుని డెబ్బది మూడు 
బాణాలతోను తన దర్పం తెలిసేటట్టుగా కొట్టి సింహనాదం చేశాడు. దీనికి కోపించి సేనానులు వాడిని ఎదుర్కొని 
ఒక్క వరుసన బాణాలు వేయగా, వాడు వారిని లక్ష్యపెట్టక కొట్టుతుండగా, ఘటోత్కచుడు అతడికి దగ్గరగా చేరి 
సారథినీ, గుర్రాలనూ, తేరునూ నాశనం చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు విరథుం డయి యలంబుసుం డిలకు లంఘించి మాయ గైకొని సాయకాసారంబు ఘోరంబుగాం 
గురిసిన నమ్మారుతి సుతుండును దేరు డిగ్గి యగ్గలం బగు మాయాకృతమార్గణ జాలంబున నది దూలించి 
గదవైచిన, నక్కిమ్మీరానుజుండు పీడితుండై ఖడ్గంబు గొని గగనతలంబున కెగయుటయు, హిడింబ కొడుకును 
గృపాణపాణి యై తోడన యెగసె; నయ్యిరువురును సుడిగాడ్పునం దొడరి తిరుగుడు మొగిళ్ళ చాడ్పున నొప్పి 
యెరకు6 బెనంగు డేగల చందంబున జిత్రగతులం బోరి పోరి భూతలగతులై యుబ్బునం 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


దలపడిన బెబ్బులుల కరణి నొండొరుల మేనులు నెత్తుట జొత్తిల్లం జేసి పాసి యొకళ్ళొకళ్ళ కంఠంబులు 


లక్ష్యంబుగా( గరవాలంబులు వైవ, నవి యొండొకటం దాంకి మండుచు మహిం బడిన, మల్లయుద్ధ సన్నద్దు 


లై కిట్టుచుంబట్టుచు, బాయుచు వ్రేయుచు నొడుచుచుం బొడుచుచు మజియు ననేక ప్రకారంబుల 
వీరత్వంబును విశారదత్వంబును సేనలకు వెటి(గు పుట్టింపం బోరాడి; రట్టియెడ బకావరజుండు డస్సినం 
బవమాన పొత్రుండు పడవైచి, తాను మీ(దై జానుకూర్చర ముష్టి ఘాతంబులు నిర్దాత పాతంబులుం బోలె. 
బ్రయోగించి నొప్పించి యతని తొడలు నెమ్ములు నొక్కుమ్మడిం బొడి పొడి సేసి నుఖిపిడికిం జొచ్చిన ప్రబల 
హాలికుని లీల నేలం బెట్టికాలం జమరి చంపి పొంపిరివోవు మగంటిమిం బేర్షి యార్చినం బాండవ బలంబుల 
సింహనాదంబులు(దూర్యనినదంబులున్‌ జెలంగె నప్పు డా ఘటోత్కచుండు ధర్మనందనున కభివందనంబు 
సేసిన, నతండు సంతుష్టాంతరంగుండై యాలింగనంబును మూర్ణాఘ్రాణంబును జేసి యగ్గించె' ననిన విని 
యాంబికేయుండుసంజయున కిట్లనియె. 268 


ప్రతిపదార్థం: ఇట్టు విరథుండు+అయి= ఈ విధంగా తేరు లేని వాడై; అలంబుసుండు= అలంబుసుడనే వాడు; ఇలకున్‌ లంఘించి= 
భూమిమీదకు దూకి; మాయగైకొని= మోసమైన వేషాన్ని పొంది (ఇం|ద్రజాలికుడి మాదిరి); సాయకా సారంబున్‌= బాణాల జడివానను; 
కురిసినన్‌= కురిపించగా; ఆ+మారుతి సుతుండును= ఆ భీమసేనుడి కుమారుడైన ఘటోత్కచుడును; తేరు డిగ్గి తన తేరు 
నుండి దిగి; అగ్గలంబు+అగు= ఎక్కువైన; మాయాకృత= మోసంచేత చేయబడిన; మార్గణజాలంబునన్‌= బాణ సమూహంతో; 
అది= ఆ అలంబుసుడి మాయను; దూలించి= ఎగురగొట్టి; గదవైచినన్‌= గదతో కొట్టగా; ఆ+కిమ్మీర+అనుజుండు= ఆ కిమ్మీరుడి 
తమ్ముడు; పీడితుండు+ఐ= బాధపెట్టబడి; ఖడ్గంబు కొని= కత్తి తీసికొని; గగనతలంబునకున్‌= ఆకాశానికి; ఎగయుటయున్‌= 
ఎగురుటయు; హిడింబకొడుకును= హిడింబ కుమారుడైన ఘటోత్కచుడును; కృపాణపాణి ఐ= కత్తి చేతగలవాడై; తోడన= వెంటనే; 
ఎగసెన్‌= పైకి ఎగిరాడు; ఆ+ఇరువురును= ఆ ఇద్దరును; సుడిగాడ్పునన్‌= సుడిగాలిలో; తొడరి= ఎదుర్కొని; తిరుగుడు పడు= 
సుళ్ళు తిరిగే; మొగిళ్ళ చాడ్సునన్‌= మేఘాల మాదిరిగా; ఒప్పి= తగి; ఎరకున్‌= ఆహారానికై; పెనంగు= పోట్లాడే; డేగల చందంబునన్‌= 
డేగల మాదిరి; చిత్రగతులన్‌= అనేక విధాలైన కదలికలతో; పోరిపోరి= పోట్లాడి, పోట్లాడి; భూతలగతులు+ఐ= భూమి మీదకు 
దూకి; ఉబ్బునన్‌= ఉత్సాహంతో; తలపడిన= ఎదుర్కొన్న; బెబ్బులుల కరణిన్‌= పెద్ద పులుల మాదిరి; ఒండొరుల మేనులు= 
ఒక్కొక్కరి శరీరాలు; నెత్తుటన్‌= నెత్తురులో; జొత్తిల్లన్‌= ఎర్రబడగా; చేసి= చేసి; పాసి= తప్పుకొని; ఒకళ్ళొకళ్ళ కంఠంబులు= 
ఒకడు మరియొకడి కుత్తుకను; లక్ష్యంబుగాన్‌= లక్ష్యంగా; కరవాలంబులు వైవన్‌= కత్తులు విసరగా; అవి= ఆ కత్తులు; 
ఒండొకటిన్‌+తాంకి= ఒకదానిని ఇంకొకటి తాకి; మండుచున్‌= మంటమండుతూ; మహిన్‌+పడినన్‌= భూమిమీద పడగా; మల్లయుద్ద 
సన్నద్దులు+ఐ= మల్లయుద్దానికి సిద్దపడి; కిట్టుచున్‌= దగ్గరకు చేరుతూ; పట్టుచున్‌= ఒకరినొకరు పట్టుకొనుచు; పాయుచున్‌= 
దూరంగా పోతూ; వ్రేయుచున్‌= కొట్టుతూ; ఒడుచుచున్‌= ఓడిస్తూ; పొడుచుచున్‌= పోటు పొడుస్తూ; మణియు అనేక ప్రకారంబులన్‌= 
ఇంకా అనేక విధాలుగా; వీరత్వంబును= శౌర్యాన్ని; విశారదత్వంబును= నేర్చరితనాన్ని; సేనలకున్‌= ఇరువాగు సైన్యానికి; వెజంగు= 
ఆశ్చర్యం; పుట్టింపన్‌= కలిగించగా; పోరాడిరి= యుద్దం చేశారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; బక+అవరజుండు= బకుడి కంటె 
చిన్నవాడు (బకుడి తమ్ముడు); డస్సివన్‌= అలసిపోగా; పవమాన పౌ(త్రుండు= వాయుదేవుడి మనుమడు (అనగా ఘటోత్కచుడు); 
పడవైచి= (క్రిందకు (త్రోసి; తాను మీ(దై= తాను పైన కూర్చుండి; జాను= మోకాలి; కూర్చర= మోచేతి; ముష్టి పిడికిలి యొక్క; 
ఘాతంబులు= పోట్లు; నిర్భాతపాతంబులున్‌ పోలెన్‌= పిడుగుపాట్టవలె; ప్రయోగించి= చేసి; నొప్పించి= బాధపెట్టి; అతని= ఆ 
అలంబసుడి; తొడలు= తొడలును; ఎమ్ములున్‌= ఎముకలును; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కసారిగా; పొడి పొడిచేసి= నుగ్గు నుగ్గుగా 
చేసి; ఉటిపిడికిన్‌= పంట ఊర్చిడికి; చొచ్చినన్‌= చొరబడిన; ప్రబల హాలికుని లీలన్‌= పెద్దరైతు వలె; నేలన్‌+పెట్టి= నేలమీదపెట్టి; 
కాలన్‌ చమరి= కాలితో రాచి; చంపి= చంపివేసి; పొంపిరిపోవు= అతిశయించిన; మగంటిమిన్‌= మగతనంతో (శౌర్యంతో); పేర్చి 
ఆర్భినన్‌= విజృంభించి సింహనాదం చేయగా; పాండవ బలంబుల= పాండవసైన్యం యొక్క; సింహనాదంబులున్‌= సింహనాదాలును 
(పెనుబొబ్బలు); తూర్యనినదంబులున్‌= వాద్యాల ఘోషలు; చెలంగెన్‌= ధ్వనించినవి; అప్పుడు+ఆ ఘటోత్కచుండు= అప్పుడు 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 409 


ఆ ఘటోత్కచుడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; అభివందనంబు చేసినన్‌= నమస్కారం చేయగా; అతండు= ఆ ధర్మరాజు; 
సంతుష్ట+అంతరంగుండు+ఐ= సంతోషంతో నిండిన మనస్సు కలవాడై; ఆలింగనంబును= కౌగిలింతయు; మూర్చ+ఆఘ్రాణంబును= 
శిరస్సును ముద్దుగొనుటయు (పిల్లలను దగ్గరికి చేరదీసి తల్లిదండ్రులు వారి శిరస్సులను ముద్దు పెట్టుకొనటం ఒక అలవాటు); 
చేసి; అగ్గించెను= కీర్తించాడు; అనినన్‌= అని చెప్పగా; విని= విన్నవాడై; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంజయునకున్‌= 
సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా రథం లేని అలంబుసుడు నేలమీదకు దూకి బాణాల జడివాన కురిపించగా ఘటోత్కచుడు 
కూడ తేరు దిగి పెనుమాయతో అధిక బాణ సమూహంతో అలంబుసుడి మాయను ఎగురగొట్టి గదతో కొట్టాడు. 
అందు కా కిమ్మీరుడి తమ్ముడు బాధపడి, కత్తి చేతబట్టి ఆకాశాని కెగిరాడు. ఘటోత్కచుడు కూడా వెంటనే కత్తితో 
పైకెగశాడు. ఆ ఇద్దరూ సుడిగాలి తాకిడికి తిరుగుడు పడే మేఘాల మాదిరి, ఆహారానికై పోట్లాడే డేగల మాదిరి, 
అనేక విధాలుగా పోట్లాడి, పోట్లాడి భూమి మీదకు దిగి, దర్పంతో ఎదుర్కొన్న పెద్ద పులుల మాదిరి ఒకళ్ళొకళ్ళ 
శరీరాలు నెత్తుటిలో ఎర్రబడగా కలియబడి, తప్పుకొని, ఒకరి కుత్తుక మరియొకరు లక్ష్యంగా చేసుకొని, కత్తులు 
విసరుకోగా, అవి ఒకదానినొకటి తాకి మండుతూ భూమిమీద పడ్డాయి. అప్పుడు వారు మల్లయుద్దానికి సిద్దమై 
దగ్గరకు చేరుతూ ఒకరినొకరు పట్టుకొంటూ, తప్పుకొంటూ, పొడుస్తూ - తమ శౌర్యం, నేర్పరితనం ఇరువైపుల సేనకు 
ఆశ్చర్యం కలిగించగా పోట్టాడారు. ఆ సమయంలో బకాసురుడి తమ్ముడు (అలంబుసుడు) అలసిపోగా, వాయుదేవుడి 
మనుమడు (ఘటోత్కచుడు) అలంబుసుడిని కిందకుత్రోసి తాను మీద కూర్చుని పిడుగు పాట్టవలె మోకాలితోను, 
మోచేతితోను, పిడికిలితోను పోట్లు పొడిచి, బాధపెట్టి, వాడి తొడలు ఎముకలు ఒక్కసారిగా చూర్ణం చేసి పంట 
నూర్పిడికి ప్రయత్నించిన పెద్ద వ్యావసాయకుడి మాదిరి నేలపై బెట్టి, కాలితో రాచి చంపి ఎక్కువైన మగతనంతో 
సింహనాదం చేశాడు. దానితో పాండవ సైన్యంలో సింహనాదాలు, వాద్యశబ్దాలు చెలరేగాయి. ఆ సమయంలో 
ఘటోత్కచుడు ధర్మరాజునకు నమస్కారం చేయగా, ఆయన సంతుష్ట్రమనస్కుడై కౌగిలించుకొని, నెన్నుదురును 
ముద్దుపెట్టుకొన్నాడు, పొగిడాడు.” అని చెప్పిన మాటలకు ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అలం: ఉపములు. 


ఉ. “అంతకు మున్‌ ఘటోత్కచున కడ్డము సాత్యకి సొచ్చె నంటి వాం 

డంతకసన్నిభుండు గురు డద్దుత విక్రము డద్దెసన్‌ సము 

ద్దాంతతం బేర్చి వార లటు దార్మొని మిన్నక పోవ నేర్తురే? 

కొంతయినన్‌ రణంబు గలుగుం; గలభంగి యెజుంగ. జెప్పుమా!' 269 
ప్రతిపదార్థం: అంతకు మున్‌= అంతకు ముందే; ఘటోత్కచునకున్‌= ఘటోత్కచుడికి; అడ్డము= అడ్డంగా (సహాయంగా); 
సాత్యకి చొచ్చెన్‌+అంటివి= సాత్యకి చొరబడ్డా డన్నావు; వాండు= ఆ సాత్యకి; అంతక సన్నిభుండు= యముడితో సమానమైనవాడు; 
గురుండు= ద్రోణాచార్యుడు; అద్భుత విక్రముండు= ఆశ్చర్యాన్ని గొలిపే శౌర్యం కలవాడు; ఆ+దెసన్‌= ఆ దిక్కులో; 
సముద్దాంతతన్‌= సాటిలేని గొప్పతనంతో; పేర్చి= విజృంభించి; వారలు= ఆ ఇద్దరు; అటు= ఆ విధంగా; తార్కొని= ఎదుర్కొని; 
మిన్నక పోవ నేర్తురే?= ఊరకే పోతారా?; కొంతయినన్‌= కొంచెమైనా; రణంబు= యుద్దం; కలుగున్‌= జరిగి ఉంటుంది; కలభంగిన్‌= 
ఉన్న విధాన్ని; ఎణుంగన్‌ చెప్పుమా!= తెలియజెప్పుమా! 


తాత్సర్యం: 'అంతకు ముందుగానే ఘటోత్కచుడిని ఆదుకోటానికి సాత్యకి అడ్డం వచ్చా డన్నావు. సాత్యకియముడితో 
సమానుడు. గురువైన ద్రోణాచార్యుడు మహావిక్రముడు. అటువంటప్పుడు వారిద్దరు ఎదుర్కొంటే ఊరకే ఉండరు కదా! 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


కొంతయినా యుద్దం సాగి ఉంటుంది. అది ఎట్లా జరిగిందో ఉన్న దున్నట్టుగా తెలియబజేయుము అని ధృతరాష్ట్రుడు 
సంజయుడిని అడిగాడు. 


వ. అనవుడు నా సూతనందనుం డతని కిట్లను 'సాత్యకి దణఖిమి మన మొన నుటుము సేయం దొడంగిన 
ద్రోణుండు మార్మొని యిరువదేను కుప్పెకోలల నతని చేత నేటులు వడి మూండు నారసంబుల నతని 
నొప్పించె; నయ్యాదవ వీరుండు పంచాశద్దాణంబుల నొంచిన ధనుర్గురుండు దొమ్మిది యమ్ములెమ్ములం 
గీలించి. 270 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ సూతనందనుండు= ఆ సంజయుడు; అతనికిన్‌= ఆ ధృతరాష్టునితో; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; సాత్యకి; తజిమి= తరిమి వేస్తూ; మన మొనన్‌= మన సైన్యాన్ని; నుటుముచేయన్‌+తొడంగినన్‌= పొడి 
చేయటానికి మొదలు పెట్టగా; ద్రోణుండు; మార్కొని= ఎదుర్కొని; ఇరువది+ఏను= ఇరవై అయిదు; కుప్పెకోలలన్‌= విశేషపు 
బాణాలతో; అతని చేతన్‌= ఆ సాత్యకివలన; ఏటులుపడి= దెబ్బలు తిని; మూండు నారసంబులన్‌= మూడు వాడి బాణాలతో; 
అతనిన్‌= ఆ సాత్యకిని; నొప్పించెన్‌= బాధపెట్టాడు; ఆ+యాదవ వీరుండు= ఆ యాదవ సేనాని; పంచాశద్బాణంబులన్‌= ఏబది 
బాణాలతో; నొంచినన్‌= నొప్పించగా; ధనుర్గురుండు= ధనురాచార్యుడు (ద్రోణుడు); తొమ్మిది అమ్ములన్‌= తొమ్మిది బాణాలను; 
ఎమ్ములన్‌= ఎముకలకు; కీలించి= తగిలించి (అనగా కొట్టి). 


తాత్సర్యం: సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: “సాత్యకి మనసేనను తరిమి చూర్లం చేయటం 
మొదలుపెట్టగా, (ద్రోణాచార్యుడు అతడిని ఎదుర్కొని, అతనిచేత ఇరువది అయిదు ప్రత్యేక బాణాల దెబ్బలు 


తిని, ఆ బాణాలకు ప్రతిగా మూడు వాడి బాణాలతో అతడిని తిరిగి కొట్టాడు. అందుకు సాత్యకి యాభై బాణాలతో 
(ద్రోణుని నొప్పించాడు. అప్పుడు ద్రోణుడు తొమ్మిది బాణాలతో కొట్టి. 


క. మటియును శరశతకము మెయి. । గితికొలిపిన వృష్టి వరుండు గినియంగ లే కే 
పటి యున్న: జూచి యార్జుచు । మెఅసిరి నీ తనయు లుబ్బు మిగిలి నరేంద్రా! 271 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా!; మటియును= ఇంకను; శరశతకము= నూరుబాణాలను; మెయిన్‌= ఒడలిమీద; గిజికొలిపినన్‌= 
చుట్టూ చుట్టుకొనేటట్టు చేయగా; వృష్ణివరు(డు= సాత్యకి; కినియంగన్‌ లేక= కోపించ లేక; ఏపు+అటి+ఉన్నన్‌= విజృంభించలేక ఉండగా; 
చూచి ఆర్బుచున్‌= చూచి సింహనాదం చేస్తూ; నీ తనయులు= నీ కుమారులు; ఉబ్బు మిగిలి= గర్వం ఎక్కువై; మెజసిరి= ప్రకాశించారు. 


తాత్సర్యం: ఓ రాజా! ఇంకా సాత్యకి శరీరంమీద నూరు బాణాలను ప్రయోగించాడు. ఏమీ చేయలేక, కోపాన్ని 
చూపలేక, శక్తిలేక ఉన్న సాత్యకిని చూచిన నీ కుమారులు పెనుబొబ్బలు పెట్టుతూ ఉత్సాహంతో (ప్రకాశించారు. 


వ. అప్పుడు వినియును గనియును ధర్మతనయుండు ధృష్టద్యుమ్నాది యోధవరుల నాలోకించి. 272 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మతనయుండు= ధర్మరాజు; వినియును= సాత్యకి స్థితిని గురించి విని; కనియును= 
కళ్ళారాచూచి; ధృష్టద్యుమ్న+ఆది= ధృష్టద్యుమ్నుడు మొదలైన; యోధవరులన్‌= వీరశ్రేష్టులను; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఆ సమయంలో విని, చూచి ధర్మరాజు ధృష్టద్యుమ్నుడు మొదలైన సైనిక గ్రేష్టులను చూచి. 


ఆ. “పులుగు ద్రాటం గట్టి యలయించి యాడెడు । బాలునట్ల పోలె బాణగురుండు 
గడంది కృష్ణుననుజు( గారించుచున్న వా(। డతని( బొదువు(; డితని కడ్డపడుండు. 273 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 411 


ప్రతిపదార్థం: పులుంగున్‌= పిట్టను; (త్రాటన్‌+కట్టి= (త్రాటితో కట్టి; అలయించి= బాధించి; ఆడెడు= ఆటలాడు; బాలున్‌ 

అట్లపోలెన్‌= పసివాడి మాదిరి; బాణగురుండు= ధనురాచార్యుడు (ద్రోణుడు); కడగి= పూనుకొని; కృష్ణు+అనుజునిన్‌= సాత్యకిని 

(కృష్ణుడి తమ్ముడిని); కారించుచున్‌+ఉన్న వా(డు= కష్టపెడుతున్నాడు; అతనిన్‌ పొదువుండు= ఆ ద్రోణాచార్యుడిని క్రమ్ముకొనుడు; 

ఇతనికిన్‌= సాత్యకికి; అడ్డపడు(డు= అడ్డంపడండి. 

తాత్సర్యం: 'ఒక పసిబాలుడు పిట్టకు (త్రాడుకట్టి బాధించి ఆట్టాడేటట్టుగా [ద్రోణుడు సాత్యకిని కష్టపెడుతూ 
అ యు ౧ ౧ ల 

ఆడుతూ ఉన్నాడు. అతడిని క్రమ్ముకొనండి; ఇతడికి అడ్డుపడండి. 

విశేషం: అలం: ఉపమ. 


వ. భీమసేన పురస్సరులై కవియుం' డనుచుం దానును దబుముటయుు, నా సైనికోత్తములు సాత్యకిం గడచి 
యాచార్యుం గదిసిన. 274 

ప్రతిపదార్థం: భీమసేన పురఃసరులు+ఐ= భీముడిని ముందుంచుకొన్నవారై; కవియుండు= క్రమ్ముకొనండి; అనుచున్‌= అంటూ; 

తానును= తానుకూడా; తజుముటయున్‌= ముందుకు పొండని (ప్రోత్సహించగా; ఆ సైనిక+ఉత్తములు= ఆ సైనికవీరులు; 

సాత్యకిన్‌+కడచి= సాత్యకిని దాటి; ఆచార్యున్‌= (ద్రోణుడిని; కదిసినన్‌= సమీపించగా. 

తాత్సర్యం: భీమసేనుడిని ముందుంచుకొని (క్రమ్ముకొనండి' అంటూ తానుకూడా తరుముటచేత ఆ సైనికశ్రేషులు 

సాత్యకిని దాటి ఆచార్యుడిని ఎదుర్కొనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విందుల. గనిన ట్లాత(డు | మందస్మితు(డై యెదిర్ది మార్గణజాల 

స్పందితుల( జేసి వారల | నందటి; కవ్విధము రోమహర్షణ మయ్యెన్‌. 275 
ప్రతిపదార్థం: ఆత(డు= (ద్రోణాచార్యుడు; విందులన్‌= అతిథులను; కనినట్టు= చూచినట్టుగా; మందస్మితు(డు+ఐ= 
చిరునగవుతో; ఎదిర్చి= ఎదిరించి; మార్గణజాల= బాణాలగుంపుతో; స్పందితులన్‌= కదలునట్టుగా; వారలన్‌ చేసెన్‌= వారందరినీ 
చేశాడు; ఆ+విధము= ఆ పద్దతి; అందజకున్‌= అక్కడున్న వారందరికీ; రోమహర్షణము అయ్యెన్‌= శరీరం పులకరించి నట్టయింది. 


తాత్పర్యం: భీమసేనాదులు తనపైకి ఎత్తి రాగా, ద్రోణుడు చిరునవ్వుతో ఎదుర్కొని అతిథులను చూచినట్టుగా 
సంతోషించి, వారందరు స్పందించునట్టు బాణాలను ప్రయోగించాడు. ఆ పద్దతి వారందరికి పులకరింతను 
కలిగించింది. 


వ. అట్టి యెడ. 276 
తాత్సర్యం: ఆ సమయంలో. 


క. ఇరువది యేవురు పాంచా । లురు, నూర్వురు కేకయులును లూనాంగకు లై 
ధర దొరంగిరి పెలమొత్తము । కరినికరము రొంపి( బడిన గతి నుండె నృపా! 277 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; ఇరువది ఏవురు పాంచాలురు= పాంచాల దేశస్థులు ఇరవై ఐదుమంది; కేకయులు నూర్వురును= 
కేకయ దేశం వారు నూరుమంది; లూన+అంగకులై= తునిసిన శరీరాలు కలవారుగా (ముక్కలైన శరీరాలతో); ధరన్‌= భూమిమీద; 
తొరణిరి= పడ్డారు; పెణు మొత్తము= శత్రువులు అందరు; కరినికరము= ఏనుగుల గుంపు; రొంపిన్‌= బురదలో; పడిన గతిన్‌ 
ఉండెన్‌= పడినట్టుగా ఉన్నారు. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ రాజా! (ధృతరాష్టా!) పాంచాలురు ఇరువది ఐదుమంది, కేకయులు నూర్గురు, శరీరాలు తునిగి 
భూమిమీద పడ్డారు. మిగిలిన వారు ఏనుగుల గుంపు బురదలో పడినట్లుగా అయినారు. 

నిశేషం: అలం: ఉపమ. 

వ. ఇట్లు ద్రోణుండు బరవసంబు సేసినం బాండవయోధులు పై. బెట్టంజాలక సొలసియున్న సమయంబునం 


బాంచజన్య ధ్వని విని యుధిష్టిరుం డక్కడ నాలించి గాండీవ ఘఫోషణంబు గర్భగోచరంబు గామికి మనంబు 
గలంగ నెలుంగు గుత్తుకం దగుల సాత్యకితో ని ట్లనియె. 278 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; (ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; బరవసంబు చేసినన్‌= పూనికతో యుద్దం చేయగా; 
పాండవయోధులు= పాండవ వీరులు; సైన్‌+పెట్టన్‌+చాలక= ముందుకు పోలేక; సొలసి ఉన్న= మూర్చపోయి ఉన్న; 
సమయంబునన్‌= వేళలో; పాంచజన్య ధ్వని విని= పాంచజన్యం అనే శంఖం యొక్క మోత విని (కృష్ణుడి శంఖధ్వని); 
యుధిష్టిరుండు= ధర్మరాజు; అక్కడ= ఆ సమయంలో; ఆలించి= విన్నవాడై; గాండీవ గుణ ఘోషణంబు= గాండీవ మనే 
వింటియొక్క అల్లెత్రాటి శబ్దం; కర్లగోచరంబు కామికిన్‌= చెవికి వినరాకపోగా; మనంబు కలంగన్‌= మనసు చీకాకుపడగా; ఎలుంగు= 
గొంతు; కుత్తుకన్‌ తగులన్‌= బొంగురు పోగా; సాత్యకితోన్‌+ఇట్టు+అనియెన్‌= సాత్యకితో ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: ఈ విధంగా [ద్రోణాచార్యుడు పూనికతో యుద్దం చేయగా పాండవ వీరులు ముందడుగు పెట్టలేక 
మూర్చపోయి ఉన్న సమయంలో పాంచజన్యంయొక్క (మోత వినిపించింది. ధర్మరాజు ఆ శంఖరావం విన్నప్పటికినీ, 
గాండీవటంకారం అతడి చెవిని పడకపోయేసరికి మనస్సు కలతచెంది దుఃఖంతో గొంతు బొంగురుపోగా సాత్యకితో 
ఇట్లా అన్నాడు: 
ధర్మరాజు సాత్యకి నర్జునునకు( దోడ్సడ( బొమ్మని ప్రార్థించుట (సం.7-85-41) 
ఉ. “ఒక్కడ చన్నవాండు విజయుండు మహీరజ మెక్కు డయ్యె న 
ద్దిక్కున( బాంచజన్యమ యుదీర్ణత మయం దొడంగె నక్కటా! 


చిక్కెనొ కౌరవాధములచే నత డయ్యెడ నీవ యొక్కండుం 
దక్క నొరుండు దీర్ప(గ నుదగ్రుండు బంధుండు లేమి వేండెదన్‌. 279 


ప్రతిపదార్థం: ఒక్కండు+అ చన్నవాండు విజయుండు= అర్జునుడు ఒక్కడే వెళ్ళాడు; మహీరజము+ఎక్కుడు+అయ్యెన్‌= భూమి 
మీద దుమ్ము ఎక్కువగా కానవస్తున్నది (యుద్దం ముమ్మరంగా సాగుతున్న దనే దానికి నిదర్శనం); ఆ+దిక్కునన్‌= ఆ (ప్రక్క; 
పాంచజన్యము+అ= కృష్ణుడి పాంచజన్యమే; ఉదీర్లతన్‌= ఎక్కువగా; మోయన్‌+తొడంగన్‌= మోగుతూ ఉన్నది; అతండు= ఆ 
అర్జునుడు; అక్కటా!= అయ్యో!; కౌరవ+అధములచేన్‌ చిక్కెనొ!= నీచులైన కౌరవుల చేతికి దొరికాడో ఏమో!; ఆ ఎడన్‌= అట్టి 
సమయంలో; నీవు+అ ఒక్కండున్‌ తక్కన్‌= నీవు ఒక్కడవే తప్ప; ఒరుండు= వేరొకడు; తీర్చంగన్‌= ఈ కష్టాన్ని తొలగించటానికి; 
ఉద(గ్రుండు= భయంకరుడు, గొప్పవాడు; బంధుండు= బంధువు; లేమిన్‌= లేకపోవుటచేత; వేండెదన్‌= వేడుకొంటున్నాను. 
తాత్పర్యం: “అర్జునుడు ఒక్కడే వెళ్ళాడు. ఆ దిక్కులో దుమ్ము ఎక్కువగా రేగుతూ ఉన్నది. పాంచజన్య శబ్దమే 
ఎక్కువగా వినవస్తూ ఉన్నది. ఈ సందర్భంలో - అయ్యో! వాడు నీచులైన కౌరవుల చేతిలో చిక్కుకున్నాడో ఏమో! 
ఇప్పుడు నీ వొక్కడివే ధైర్యశాలివి, బంధువురి, నీవు తప్ప ఈ (ప్రమాదాన్ని తప్పించగలవాడు వేరొకడు లేకుండుట 
వలన నిన్ను వేడుకొంటూ ఉన్నాను” 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 413 


క _ త్వరితముగ జనుము సఖుడు | న్గురుండుం గదా! నీకు నర్జునుం; డుపకృతి త 
త్పరులై నెగడెడు నుత్తమ । పురుషులు వేచు తటి వచ్చె భుజవీర్యనిధీ! 280 


ప్రతిపదార్థం: భుజవీర్యనిధీ!= భుజబలానికి గనివంటివాడా! - భుజబలం గలవాడా!; త్వరితముగన్‌ చనుము= శీఘ్రంగా వెళ్ళుము; 
అర్జునుండు; నీకున్‌; సఖుండున్‌= స్నేహితుడును; గురుండున్‌= గురువును; కదా!; ఉపకృతి తత్సరులు+ఐ= సహాయం చేసే మనస్సుతో; 
నెగడెడున్‌= నడచుకొనే; ఉత్తమ పురుషులు= ఉత్తములైన పురుషులు; వేచు తటి= ఎదురుచూచే కాలం; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: భుజబలవీరుడా! అర్జునుడు నీకు స్నేహితుడు, గురువు కదా! ఉపకారపరులైన ఉత్తమ పురుషులు 
ఎదురు చూచే సమయం వచ్చింది. తొందరగా వెళ్ళుము. (త్వరగా వెళ్ళి అర్జునుడికి సహాయం చేయుము). 


చ. దురమున బంధుమిత్రులకు దోడ్చడు తెంపును ధాత్రి యెల్ల భూ 
సురులకు నర్ధి నిచ్చుటయు సూరిజనుల్‌ సుకృతంబు లెన్నుచో 
సరియుగ జేసి చెప్పుదురు శాశ్వతకీర్తియు నిన్ను నొందు నా 
హరి నను నా సుహృజ్జినుల నందటి' గాంచుటం ర్రీడి గావవే! 281 


ప్రతిపదార్థం: దురమునన్‌= యుద్దంలో; బంధుమిత్రులకున్‌= బంధువులకు, స్నేహితులకు; తోడ్పడు= సహాయం చేసే; 
తెంపును= సాహసం; ధాత్రిఎల్లన్‌= భూమినంతటిని; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; అరిన్‌= ప్రీతితో; ఇచ్చుటయున్‌= దానం 
చేయటం; సూరిజనుల్‌= పండితులు; సుకృతంబుల్‌= పుణ్యాలను; ఎన్నుచోన్‌= లెక్క పెట్టేటప్పుడు; సరియుంగన్‌+చేసి= సమానంగా 
చేసి; చెప్పుదురు= చెప్పుతారు; ఆ హరి= ఆ శ్రీకృష్ణుడు; ననున్‌= నన్ను; నా సుహృద్‌+జనులన్‌= నా స్నేహితులను; అందజన్‌= 
అందరిని; కాంచుటన్‌= కాపాడటంచేత; క్రీడిన్‌= అర్జునుడిని; కావవే!= కాపాడుమా!; నిన్నున్‌= నిన్ను; శాశ్వతక్షీర్తియున్‌= స్థిరమైన 
కీర్తి; ఒందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: ఓ సాత్యకీ! యుద్ధంలో బంధువులకు, మిత్రులకు సహాయం చేసే సాహసం, భూమి నంతటిని 
(బ్రాహ్మణుల కివ్వటంతో సమానమని పుణ్యాలను లెక్క పెట్టేటప్పుడు పండితులు చెపుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు 
నన్ను, నా స్నేహితులను అందరిని కాపాడేటట్టుగా నీవు అర్జునుడిని కాపాడుము. నీకు శాశ్ళ్వత కీర్తి కలుగుతుంది. 
క. గురుపుత్రకర్ణ మద్రే। శ్వర కృప భూరిశ్రవసులు శత్రుజన భయం 

కరులు జయద్రథునకు నై । నరు బొదివిన నతండు నొచ్చె నాకుం జూడన్‌. 282 
ప్రతిపదార్థం: గురుపుత్ర= అశృత్థామ; కర్ల= కర్టుడు; మ[ద్రేశర= శల్యుడు; కృప= కృపుడు; భూరిశ్రవసులు= భూరిశ్రవుడు 
మొదలుగా గల; శత్రుజన భయంకరులు= విరోధులకు భయాన్ని కలిగించేవారు; జయ॥ద్రథునకునై= సైంధవుని కొరకు; నరున్‌ 
పొదివినన్‌= అర్జునుడిని క్రమ్ముకొనగా; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; అతండు నొచ్చెన్‌= అర్జునుడు బాధపడ్డాడు (అని 
తోస్తూ ఉన్నది.) 
తాత్సర్యం: అశ్వత్తామ, కర్లుడు, శల్యుడు, కృపుడు, భూరిశ్రవుడు మొదలైనవారు అరిజన భయంకరులు. సైంధవుడి 
కొరకు అర్జునుడిని కమ్ముకొన్నట్టుగా తోస్తూ ఉన్నది. అందువలన, అర్జునుడు బాధపడ్డాడని నా కనిపిస్తూ ఉన్నది. 


క. ఆ మోము నా భుజంబులు । నా మేనుం గలదె? కేశవానుజ! యెచ్చో 
నే మగలకు నమ్మూర్తికి । నేమి దలంచు నొకొ! దైవ మెయ్యది దుదియో! 283 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కేశవ+అనుజ!= ఓ సాత్యకీ!; ఆ మోము= ఆ మొగం; ఆ భుజంబులు= ఆ చేతులు; ఆ మేనున్‌= ఆ శరీరం; 
ఎచ్చోన్‌= ఎక్కడనైనా; ఏ మగలకున్‌= ఏ వీరులకైనా; కలదె?= ఉన్నదా? (అనగా అర్జునుడి శరీరాకృతి ఎక్కడైనా ఎవరికైనా 
లేదని భావం); ఆ+మూర్తికిన్‌= ఆ మనిషికి (అటువంటి లోకోత్తరమైన వాడికి); దైవము= విధి; ఏమి తలంచున్‌+ఒకొ!= ఏమి 
చేయబోతున్నదో; ఏ+అది= ఏది; తుదియో?= అంతమో? 

తాత్సర్యం: ఆ మొగమూ, భుజాలూ, శరీర సౌందర్యమూ - ఎక్కడనైనా, ఏ మానవుడికైనా ఉన్నాయా? ఓ సాత్యకీ! 
ఆ వీరమూర్తికి విధి (వాత ఎట్టుందో? దీనికి తుది ఏమో! 


విశేషం: ధర్మరాజు అర్జునుడిని తలచుకొని పొందే పరిదేవనమూ, ఆత్మీయానుబంధమూ ఈ పద్యంలో వర్గితమైనది. 


ఉ. ద్వైతవనంబునందు గుణధన్యు(డు గాండివి నాకుజెప్పె 'ని 

ర్టూత విరోధి సత్యకసుతుండు సహాయుండుగా జయింతు( బ్ర 

ఖ్యాతిగ ధార్తరాష్ట్రఎబలమంతయు నే నని దానికిం దగం 

బ్రీతి యొనర్పవే నరవరేణ్య! రయంబున( బోయి వానికిన్‌. 284 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు(ధర్మరాజునకు); గుణధన్యుండు= సుగుణాలరాశి; గాండివి= అర్జునుడు; ద్వైతవనంబు అందున్‌= 
ద్వైతవనంలో; నిర్జూతవిరోధి= ఎగురగొట్టబడిన శృత్రువులుకల; సత్యకసుతుండు= సాత్యకి; సహాయుండుగాన్‌= తోడుగా; 
ప్రఖ్యాతిగన్‌= (ప్రసిద్దంగా; ధార్తరాష్ట్ర బలము+అంతయున్‌= కౌరవసేన అంతటినీ; అనిన్‌= యుద్దంలో; ఏను= నేను; జయింతున్‌= 
జయిస్తాను (అని); నాకున్‌ చెప్పెన్‌= నాకు చెప్పాడు; దానికిన్‌= ఆ మాటకు; తగన్‌= తగునట్టుగా; రయంబుగన్‌= శీఘ్రంగా; 
పోయి= వెళ్ళి; నరవరేణ్య!= మానవశ్రేష్టా!; వానికిన్‌= ఆ అర్జునుడికి; ప్రీతి ఒనర్చవే!= సంతోషాన్ని కల్గించుమా! 
తాత్సర్యం: ద్వెతవనంలో మేమున్నప్పుడు “శత్రువులను అదలించి కొట్టే సాత్యకి తోడుగా కౌరవ బలాన్ని నేను 
యుద్దంలో జయిస్తాను' అని అర్జునుడు నాకు చెప్పాడు. కనుక - ఓ నరవరేణ్యా! త్వరగా వెళ్ళి, అర్జునుడి మాటకు 
తగినట్టుగా అతడికి సంతోషమును కలిగించుము. 


క. హరి యొకండు నీ వొకండవు । పరమాప్పులు కలిమి నరుండు భారపు. బనికిం 

జొర నలుకండు నీ కూరిమి । పొరపొచ్చెము గాక యుండ బోవంగవలదే ! 285 
ప్రతిపదార్థం: హరి ఒకండు= శ్రీకృష్ణు డొకడును; నీవు+ఒకండవున్‌= నీ వొక్కడవును; పరమాప్తులు= నిజమైన ఆప్తులు; కలిమిన్‌= 
ఉండటంచేత; నరు(డు= అర్జునుడు; భారపు+పనికిన్‌= కష్టమైన పనికి కూడ; చొరన్‌= దూరటానికి (చొచ్చుటకు); అలుకండు= 
జంకడు; నీ కూరిమి= నీ స్నేహం; పొరపొచ్చెముకాక ఉండన్‌= వృథా కాకుండా; పోవంగ వలదే?= పోవద్దా (అనగా సహాయంగా 
పోవలె కదా!). 
తాత్సర్యం: శ్రీకృష్ణుడొకడూ, నీ వొకడవూ అర్జునుడికి చాల కావలసినవారు; మీ అండ ఉండటం చేతనే ఎటువంటి 
కష్టపు పనికైనా అర్జునుడు పూనుకొంటాడు. కనుక మీ స్నేహం వృథా కాకుండా నీ విపుడు పోవద్దా? 
ఆ. పరమకరుణ నైన బంధుభావంబున । నైన భుజబలంబు నతిశయమున 

నైన నెల్లభంగి నర్గును రక్షింప । బోవం దగు మహానుభావ! నీకు. 286 


ప్రతిపదార్థం: మహానుభావ!= ఓ గొప్పవాడా!) పరమ కరుణన్‌+ఐనన్‌= మిక్కిలి దయతోనైనా; బంధుభావంబునన్‌+ఐనన్‌= 
బాంధవ్యం కారణంగా నైనా; భుజబలంబు= భుజశక్తి; అతిశయమునన్‌+ఐనన్‌= ఎక్కువైనందువలననైనా; ఎల్లభంగిన్‌= అన్ని 
విధాలుగా; అర్జునున్‌= అర్జునుడిని; రక్షింపన్‌+పోవన్‌= కాపాడటానికి పోవటం; నీకున్‌+తగున్‌= నీకు తగి ఉన్నది. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 415 


తాత్సర్యం: ఓ మహానుభావా! (అని సాత్యకిని ధర్మజుడు సంబోధిస్తున్నాడు). మిక్కిలి దయతోనైనా, బాంధవ్యం 
కారణంగా నైనా, భుజబలం గొప్పతనం తోనైనా - అన్ని విధాలుగా అర్జునుడిని కాపాడటానికి నీవు పోవటం న్యాయం. 


క _ అత డొకటి యైన నేనే, గతిం బోదుం జెపుమ! యెల్లకార్యంబులలో 
నతనికి. దోడ్పడ6 బోవుట | యతి ముఖ్యము దాని జేయు మనఘ విచారా! 287 


ప్రతిపదార్థం: అతండు+ఒకటి ఐనన్‌= ఆ అర్జునుడు ఏమైనా అయినట్లయితే (అర్జునుడికి ప్రమాదం జరిగినట్లయితే); ఏను= నేను; 
ఏ గతిన్‌+పోదున్‌?= ఏ దిక్కునకు పోగలను?; (నా గతి ఏమౌతుంది?); చెపుమా!= చెప్పవలసింది!; ఎల్ల కార్యంబులలోన్‌= అన్ని 
పనులలో; అతనికిన్‌= ఆ అర్జునుడికి; తోడ్పడన్‌+పోవుట= సహాయానికి పోవటం; అతిముఖ్యము= చాలా అవసరం; అనఘ విచారా!= 
పాపరహితమైన ఆలోచన చేసేవాడా!; దానిన్‌+చేయుము= ఆ పనిని చేయుము; (అనగా అర్జునుడిని కాపాడటానికి పొమ్ము); 


తాత్పర్యం: అర్జునుడికి ఏదేని ప్రమాదం జరిగినట్టయితే నా గతి ఏమౌతుంది? నే నెక్కడికి పోగలను? అన్ని 
పనులలో అతడికి సహాయంగా వెళ్లటం చాల ముఖ్యం నీవు మంచినే ఆలోచించేవాడవు. కనుక ఆ పని చేయుము. 


క అలఘుబలు(డు శైనేయుండు । గలుగంగ6 బాండవుల గెలువంగా వచ్చునె? వా 
రల కతండు గోట యంద్రు; రి । పులు దానికి దగగ నెజిపు భుజగర్వంబున్‌. 288 


ప్రతిపదార్థం: అలఘు బలు(డు= తక్కువకాని బలం కలవాడు; శైనేయు(డు= సాత్యకి; కలుగ6గన్‌= ఉండగా (తోడుండగా); 
పాండవులన్‌= పాండవులను; గెలువంగాన్‌ వచ్చునె?= జయింపసాధ్యమా?; వారలకున్‌= ఆ పాండవులకు; అతండు= ఆ సాత్యకి; 
కోట= కోట అని; రిపులు= శత్రువులు; అంద్రు= అంటారు; దానికిన్‌= ఆ మాటకు; తగంగన్‌= తగినట్టుగా; భుజగర్వంబున్‌= 
భుజదర్సాన్ని; నెణపుము= ప్రదర్శించుము. 

తాత్సర్యం: సాటిలేని బలంకల సాత్యకి కోటవలె పాండవులకు ఉండగా వారిని జయించటం సాధ్యమా? - అని 
శతువులంటూ ఉంటారు. దానికి తగినట్లుగా భుజదర్సాన్ని చూపించుము. 


క హరి గురు(డు నీకుం గ్రీడియు । గురుం డిరువుర యెడరు దీర్వం గోరి గురులకున్‌ 
గురు(డ నగు నేనె చేసెద(। బరమ ప్రార్థనము; దీని. బాటింపు తగన్‌. 289 


ప్రతిపదార్థం: నీకున్‌ హరి గురు(డు= నీకు కృష్ణుడు గురువు; నీకు (క్రీడియున్‌ గురుండు= అర్జునుడు కూడా గురువే; ఇరువుర 
ఎడరు= ఆ ఇద్దరి ఇబ్బందిని; తీర్చన్‌+కోరి= తీర్చుమని కోరి; గురులకున్‌= గురువులకు; గురుండన్‌+అగు= గురువు నైన; 
ఏన్‌= నేనే; పరమ ప్రార్ణనము చేసెదన్‌= ఎక్కువగా ప్రార్థిస్తున్నాను; దీనిన్‌= ఈ (ప్రార్థనను; తగన్‌ పాటింపుము= తప్పక చేయుము. 
తాత్పర్యం: కృష్ణార్జునులు ఇరువురూ నీకు గురువులే. వారి ఇబ్బందిని తొలగించుమని ఆ గురువులకు గురువునైన 
నేను నిన్ను అర్థిస్తూ ఉన్నాను. నా ప్రార్థనను తప్పక పాటింపుము. 
క _ కురుబలము సొచ్చి, నీదగు | శరముల దర్వంబు సూపి, చయ్యన జని య 

న్నరు. గైకొని నా యుల్లము । పరితాపము. దీర్పవే! నృపాలురు మెచ్చన్‌. 290 


ప్రతిపదార్దం: కురుబలము చొచ్చి= కురుసైన్యంలోకి చొచ్చుకొనిపోయి; నీది+అగు= నీయొక్క; శరముల దర్పంబు= బాణాల 
శక్తిని; చూపి= చూపించి; చయ్యనన్‌= శీఘ్రంగా; చని= వెళ్ళి; ఆ+నరున్‌+కైకొని= ఆ అర్జునుడిని కాపాడి; నా ఉల్లము= నా 
మనస్సులోని; పరితాపమున్‌= బాధను; నృపాలురు= రాజులు; మెచ్చన్‌= మెచ్చుకోగా; తీర్చవే!= తీర్చుమా! 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కౌరవ సైన్యంలోకి చొచ్చుకొనిపోయి నీ బాణాలశక్తిని చూపి, రాజులు మెచ్చుకోగా శీఘ్రంగా వెళ్ళి 
అర్జునుడిని ఆదుకొని నా మనస్సులోని బాధను తొలగించుము.' 


వ. అనిన విని సాత్యకి ధర్మనందనున కిట్లను 'నీ వచనంబు లుచితంబు; లేను నప్పా ర్థునకును రణంబునం 
బ్రాణంబులు దాంప; విశేషించి నీ వింత ప్రార్థించి పనుప నూరకుండుదునే? యతండు సైంధవ వధార్థంబుగా 
నట సనుచుండి కృష్ణుండు వినుచుండ నాతోం జెప్పిన తెటింగు విన్నవించెద నవధరింపుము. 291 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= ధర్మరాజు చెప్పగా విని; సాత్యకి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; నీ వచనంబులు= నీ మాటలు; ఉచితంబులు= న్యాయంగా ఉన్నవి; ఏను= నేను; ఆ+పార్టునకున్‌= ఆ అర్జునుడికి; 
రణంబునన్‌= యుద్దంలో; ప్రాణంబులు= నా ప్రాణాలను; దాయన్‌= దాచుకొనను; విశేషించి= మీదు మిక్కిలి; నీవు+ఇంత+ ప్రార్థించి 
పనుపన్‌= నీ వింతగా వేడుకొని పంపినపుడు; ఊరక+ఉండుదునే?= ఊరకుంటానా?; అతండు= ఆ అర్జునుడు; సైంధవ 
వధ+అర్థంబు గాన్‌= సైంధవుడిని చంపుటకై; అట చనుచున్‌+ఉండి= ఆ దిక్కుకు పోతూ ఉండి; కృష్ణుండు వినుచుండన్‌= శ్రీకృష్ణుడు 
వింటూ ఉండగా; నాతోన్‌ చెప్పిన తెజంగు= నాతో చెప్పిన పద్దతి; విన్నవించెదన్‌= మనవి చేస్తాను; అవధరింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ విధంగా ధర్మరాజు చెప్పగా, సాత్యకి ఆతడితో ఇట్టా అన్నాడు: “నీ పలుకులు న్యాయంగా ఉన్నాయి. 
అర్జునుడి కొరకై చేసే యుద్దంలో నా ప్రాణాలను దాచుకోను. మీదు మిక్కిలి నీ వింతగా ప్రార్థించి పంపినప్పుడు 
ఊరకుంటానా? సైంధవుడిని చంపుటకై వెళ్ళుతూ, కృష్ణుడు వింటూ ఉండగా, అర్జునుడు నాతో చెప్పిన విషయం 
మనవి చేస్తాను వినుము. 


క. “మనకు నిమిత్తము లెంతయు । ననుకూలము లయ్యె; గెలుతు మాహవమున నే. 
జనియెద. బ్రతిజ్ఞం దీర్ప(గ; । ననఘా! ధర్మసుతు రక్ష కరుగుము నీవున్‌. 292 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; మనకున్‌ నిమిత్తములు= మనకు శకునాలు; ఎంతయున్‌+అనుకూలములు+అయ్యెన్‌= 
ఎంతో అనుకూలంగా ఉన్నాయి; ఆహవమునన్‌= యుద్దంలో; గెలుతుము= జయిస్తాము; ప్రతిజ్ఞన్‌+తీర్చంగన్‌= మాట 
నిలుపుకోగా; ఏన్‌+చనియెదన్‌= నేను వెళ్ళుతాను; ఈవున్‌= నీవు కూడ; ధర్మసుతు రక్షకున్‌= ధర్మరాజును కాపాడటానికి; 
అరుగుము= వెళ్ళుము. 


తాత్సర్యం: ' ఓ పుణ్యాత్మా! శకునాలు మన కనుకూలంగా ఉన్నాయి. యుద్దంలో గెలుస్తాము. ప్రతిజ్ఞ తీర్చటానికి 
నేను వెళ్ళుతాను (సై (సైంధవ వధ ప్రతిజ్ఞ). నీవు ధర్మరాజును కాపాడటానికి వెళ్ళుము. (అంటూ సాత్యకికి చెప్పాడు.) 


క. విను! సింధురాజు వధ మును | మనుజాధిప రక్షణంబు మనకు సరియ కా 

వున నే నొక పని నీ వొక । పని మేకొని చేయు టరయ[( బాడియ గాదే? 293 
ప్రతిపదార్థం: విను= ఓ సాత్యకీ! వినుము; సింధురాజు వధమును= సైంధవుడిని చంపటం; మనకున్‌= మనకు; మనుజాధిప 
రక్షణంబు= రాజును కాపాడుకొనటం (అనగా ధర్మరాజును కాపాడుకొనటం); సరియ= సమానం; కావునన్‌+ఏను+ఒకపని 
నీవు+ఒకపని= నేనొకపనిని; నీవొక పనిని (సైంధవవధ, ధర్మరాజు రక్షణం అనే పనులను); మేకొని చేయుట= పూనుకొని చేయటం; 
పాడియ కాదే?= ధర్మం కాదా? 
తాత్సర్యం: ఓ సాత్యకీ! వినుము, సైంధవుడిని చంపటం, ధర్మరాజును కాపాడటం మనకు సమానమే. కాబట్టి 
నే నొక పనిని, నీ వొక పనిని పూనుకొని చేయటం ధర్మం కదా! 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 417 


ఆ. ఏనునిలిచినట్ల కా నూటడిల్లు నీ | వున్న నన్నరేశ్వరోత్తముండు; 
నిర్థరుండ వగుము నీవు నా దెస; నాకు । హరి గలండు; గల(డె యచట నితండు. 294 


ప్రతిపదార్థం: ఈవు+ఉన్నన్‌= నీవున్నట్టయితే; అన్నర+-ఈశ్వర+ఉత్తముండు= ఆ రాజడ్రేష్టుడు (ధర్మరాజు); ఏను నిలిచినట్టుకాన్‌= 
నేను తన ప్రక్క ఉన్నట్టు; ఊజడిల్టున్‌= ఓదార్పు పొందుతాడు; నీవు నిర్భరుండవు+అగుము= నీవు భయం లేక ఉండుము; 
నా దెసన్‌= నావైపున; హరి కలండు= కృష్ణు డున్నాడు; అచటన్‌= ధర్మరాజు ఉన్నచోట; ఇతండున్‌= కృష్ణుడు కలండే= ఉన్నాడా? 
(లేడని భావం). 


తాత్పర్యం: నీవు ప్రక్కన ఉంటే ధర్మరాజు ప్రక్కలో నేనున్నట్టుగానే ధైర్యాన్ని పొందుతాడు. నా ప్రక్కన శ్రీకృష్ణుడు 
న్నాడు. ధర్మజుడి ప్రక్క అత డిపుడు లేడు. కనుక నీ వచటికి వెళ్ళుట న్యాయం. నిర్భయంగా నీవు ఉండుము. 


వ. ఎల్లభంగుల రాజరక్షణార్జంబుగా నీకుం బోవవలయుంబరాక్రను ధుర్యుండగు నాచార్యు ప్రతిన యెటుంగవె?' 
యని చెప్పిన నట్ల కాక యని ని న్నతనిచే నిక్షేపంబుగా గైకొని యేను నీకడకుం జనుదెంచితి; గురుండు 
ప్రతిన నెటిపునేని విజయుండు జయద్రథుం జంపుట యప్రయోజనంబు కాదే? యది యట్లుండ నిమ్ము; నీ 
చిత్తమ్మున వలవని వెబిపు గట్టుకొని యెదవు; కృష్ణసారథికం బగు జిష్టురథం బప్రతిహత మనోరథం బగుట 
యెటుంగవలవదే?” యనుటయు నమ్మహీపతి యతని కి ట్లనియె. 295 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాలుగా; రాజరక్షణ+అర్థంబుగాన్‌= రాజును కాపాడటానికై; నీకున్‌+పోవలయున్‌= 
నీవు పోయి తీరాలి; పరా(క్రమధుర్యుండు+అగు= శత్రువులను ఆ(క్రమించుకొనే శక్తికలవాడైన (ఆ నేర్పరితనం కలవాడు); 
ఆచార్యు ప్రతిన= (ద్రోణుడి శపథం; ఎణుంగవె?= తెలియవా?; అని చెప్పినన్‌= అని చెప్పగా; అట్లకాక అని= సరేనని, నిన్నున్‌= 
నిన్ను; అతనిచేన్‌= అతడి నుండి; నిక్షేపంబుగాన్‌= నిధిగా; కైకొని= తీసికొని; ఏను= నేను; నీ కడకున్‌ చనుదెంచితిన్‌= 
నీ దగ్గరకు వచ్చాను; గురుండు= ద్రోణాచార్యుడు; ప్రతిన నెజపున్‌+ఏనిన్‌= ప్రతిజ్ఞను నిలిపినట్టయితే (అనగా ధర్మరాజును 
బంధించినట్టయితే); విజయుండు= అర్జునుడు; జయ(ద్రథున్‌+చంపుట= సైంధవుడిని చంపటం; అప్రయోజనంబు కాదె?= 
వ్యర్థం కాదా!; అది అట్టుండన్‌+ఇమ్ము= దానినట్లా ఉండనీ; నీ చిత్తమ్మునన్‌= నీ మనస్సులో; వలవని వెణపు= అనవసరమైన 
భయం; కట్టుకొనియెదవు= పెట్టుకుంటూ ఉన్నావు; కృష్ణ సారథికంబు+అగు= శ్రీకృష్ణుడిని సారథిగా గల; జిష్టురథము= 
అర్జునుడి తేరు; అప్రతిహత మనోరథంబు= ఎదురులేని కోరిక తీర్చేది (అనగా దానిని ఎవ్వరూ కొట్టలేరు); అగుటన్‌= 
కావటంచేత; ఎజుంగవలవదే?= తెలియవద్దా?; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మహీపతి= ఆ ధర్మజుడు; అతనికిన్‌= 
సాత్యకితో; ఇట్టనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: “అన్ని విధాలుగా రాజును కాపాడటానికి నీవు తప్పక పోవలయును. శత్రువులను ఆ(క్రమించుకొనటంలో 
నేర్పరి అయిన గురువుగారి శపథం నీకు తెలియదా? అని చెప్పినందువల్ల, సరే అని, నిన్ను అతడు నా చేతికిచ్చిన 
నిధిగా భావించి నీ దగ్గరకు వచ్చాను. ఆచార్యుడు గనుక తన ప్రతిజ్ఞను నిలుపుకొంటే, అర్జునుడు సైంధవుడిని 
చంపటం వ్యర్ధం. కనుక, అనవసరంగా భయం మనసులో పెట్టుకోవద్దు. కృష్ణుడు సారథిగా ఉండే అర్జునుని 
రథం, ఎదురులేని మనోరథం అని తెలియదా? అని అనగా ఆ ధర్మరాజు అతనితో ఇట్లా అన్నాడు: 


క “అది యగు నైనను నను. బెం । పొదవంగ. గాచికొని యిచట నుండుట కంటెన్‌ 
మది నధికం బై తోంచిన । యది నీ వర్గునుని పాలి కరుగుట నాకున్‌. 296 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అది+అగున్‌= నీవు చెప్పింది నిజమే; ఐనను= అయినప్పటికీ; పెంపు+ఒదవంగన్‌= గొప్పతనం కలుగగా; కాచికొని= 
కావలి కాచుకొని; ఇచటన్‌ ఉండుట కంటెన్‌= ఇక్కడ ఉండటం కంటె; నీవు= ఓ సాత్యకీ!; అర్జునుని పాలికిన్‌= అర్జునుడి దగ్గరకు; 
అరుగుట= వెళ్ళటం; మదిన్‌= మనస్సులో; నాకున్‌= నాకు; అధికంబై తోంచిన అది= ఎక్కువగా తోచింది. 


తాత్సర్యం: అది అట్టే అయినప్పటికిని, గొప్పగా ఇక్కడ కాచుకొని ఉండటం కంటె అర్జునుడి వద్దకు నీవు వెళ్ళటం 
ఎక్కువ అవసరం అని తోచింది. 


తే. కడువడి నీ వరుగ(గ వడ । ముడియును నీ వెనుక శీఘ్రముగ నెయిదుం గ 
వ్వడి కుశలి యైన విజయం । బొడంగూడును మనకు; దీని కొడంబడు మనఘా! 297 


ప్రతిపదార్థం: నీవు కడువడిన్‌ అరుగన్‌= నీవు చాల త్వరగా వెళ్ళగా; వడముడియును= భీమసేనుడు కూడా; నీ వెనుకన్‌= 
నీ వెంటనే; శీఘ్రమునన్‌= త్వరగా; ఎయిదున్‌= వెంబడించి వస్తాడు; కవ్వడి= అర్జునుడు; కుశలి+ఐనన్‌= క్షేమంతో ఉంటే; 
మనకున్‌= మనకు; విజయంబు= జయం; ఒడంగూడును= కలుగుతుంది; అనఘా!= ఓ పుణ్యాత్మా!; దీనికిన్‌= ఇప్పటి నా 
మనవికి; ఒడంబడుము= అంగీకరించుము. 


తాత్పర్యం: ఓ పుణ్యాత్మా! త్వరగా నీవు వెళ్ళితే, వెంటనే భీమసేనుడు కూడా నిన్ను అనుసరిస్తాడు. అర్జునుడు 
క్షేమంగా ఉంటే మనకు విజయం కలుగుతుంది - కనుక నేను చెప్పినట్లు చేయటానికి ఒప్పుకొనుము. 


చ. ద్రుపద విరాట కేకయులు దోర్టలధుర్యులు, ద్రౌపదేయు లు 
గ్రపు బిరుదుల్‌, ఘటోత్కచు. డరాతి విదారి( శిఖండి ధైర్యసా 
ర పరుషమూర్తి సంగర ధురంధరు లిద్దెసం దక్కు గల్గువా 
రపరిమితుల్‌; గొనండు ద్రుపదాత్మజు( డగ్గురు( బోర. జీరికిన్‌. 298 


ప్రతిపదార్థం: ద్రుపద, విరాట, కేకయులు= [ద్రుపద విరాట కేకయ దేశాల వారు; దోర్చలధుర్యులు= భుజబల శక్తి కలవారు; 
ద్రౌపదేయులు= ఉపపాండవులు; ఉగ్రపుబిరుదుల్‌= భయంకరమైన పేరుగలవారు (గొప్ప పేరు గలవారు); ఘటోత్కచుండు; 
అరాతి విదారి= శత్రువులను తునాతునుకలు చేసేవాడు; శిఖండి; ధైర్యసార పరుషమూర్తి= ధైర్యసారమే నిష్టురమూర్తిగా ఉన్నవాడు; 
సంగర ధురంధరుల్‌= యుద్దభారాన్ని వహించినవారు; ఈ+దెసన్‌= ఈ దిక్కున; తక్కున్‌ గల్లువారు= మిగిలినవారు; 
అపరిమితుల్‌= సాటిలేనివారు; ద్రుపదాత్మజుండు= ధృష్టద్యుమ్నుడు; ఆ+గురున్‌= ఆ ద్రోణాచార్యుడిని; పోరన్‌= యుద్దంలో; 
చీరికిన్‌= లెక్కకు; కొనండు= తీసికొనడు (లెక్కించడు కనుక నీవు వెళ్ళవచ్చునని ధర్మజుడి భావం). 


తాత్పర్యం: ద్రుపద విరాట కేకయ రాజులు, ఉపపాండవులు, ఘటోత్కచుడు, శిఖండి తక్కిన పాండవ పక్షములోని 
వారు భుజబలంతో, గొప్పపేరుతో, శత్రువులను అణగార్పుతూ ధైర్యసాహసాలతో ఒప్పినవారు - సాటిలేని బలం 
కలవారు ఈ వైపున్నారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని లెక్కచేయడు. 

క. వినుమా ధృష్టద్యుమ్నుం । దనలంబున. గుంభభవ వధార్థముగా( బు 

ట్టినవా(డు గాండె? నా దెస | ననుమానం బేల? యోర్డు నాతం డతనిన్‌.' 299 

ప్రతిపదార్థం: వినుము= నామాట వినుము; ఆ ధృష్టద్యుమ్నుండు= (ద్రుపదుడి కుమారుడైన ఆ ధృష్టద్యుమ్నుడు; కుంభసంభవ 
వధ+అర్థముగాన్‌= ద్రోణుడిని చంపుట కొరకై; అనలంబునన్‌= అగ్నిలో; పుట్టినవా(డు కాండె?= పుట్టినవాడు కదా?; నా దెసన్‌=నా 
విషయమై; అనుమానంబు+ఏల?= సందేహమెందుకు?; ఆతండు= ధృష్టద్యుమ్నుడు; అతనిని= ద్రోణాచార్యుడిని; ఓర్చున్‌=ఓడిస్తాడు. 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 419 


తాత్సర్యం: 'ఓ సాత్యకీ! వినుము. [ద్రోణుడిని చంపటానికై ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండంలో పుట్టాడు కదా! నా 
విషయమై (అనగా నా క్షేమాన్ని గూర్చి) నీకు సందేహ మెందుకు? ధృష్టద్యుమ్నుడు [ద్రోణుడిని ఓడిస్తాడు. 


వ. అనవుడు శినిపుంగవుం డొక్కింత చింతించి, పార్గ్టుపజ్జం బోవుట బంటుతనంబున కూనంబుగా; 
దితండునుం బెద్దయుం దటిమి పలికెడు(; బోదున కాక! యని మనంబున నిశ్చయించి, యధిపతి 
యాననం బాలోకించి. 300 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పుగా; శినిపుంగవుండు= శినివంశంలో ఉత్తము డయిన సాత్యకి; ఒక్కింత= కొంతసేపు; 
చింతించి= ఆలోచించి; పార్టుపజ్జన్‌+పోవుట= అర్జునుడి వైపు వెళ్ళటం; బంటుతనంబునకున్‌= వీరత్వానికి; ఊనంబు కాదు= 
తక్కువ కాదు; ఇతండును= ఈ ధర్మరాజుకూడ; పెద్దయున్‌= మిక్కిలి; తజీమి= తొందరపెట్టి; పలికెడున్‌= మాటలాడుతున్నాడు; 
పోదున కాక= వెళ్ళిదనుగాక!; అని మనంబునన్‌ నిశ్చయించి= అని మనస్సులో నిశ్చయించుకొని; అధిపతి ఆననంబు= ధర్మరాజు 
ముఖాన్ని; ఆలకించి= చూచి. 


తాత్పర్యం: అనగా సాత్యకి కొంతసేపు యోచించి, అర్జునుడి దగ్గరకు పోవటం తన వీరత్వానికి తక్కువ కాదనీ, 
ఈ ధర్మరాజు మిక్కిలి తొందరపెట్టుతున్నాడు కనుక వెళ్ళుతాననీ మనస్సులో నిశ్చయించుకొని ఆ ధర్మరాజు 
ముఖం చూచి. 


సాత్యకి ధర్మరాజు వేడిన చొప్పున నర్జును కడకు( బోన సమ్మతించుట (సం. 7-86-1) 


క భవదీయ రక్ష యిమ్మెయి । సువిహిత మగునేని మేలు; సొచ్చెద భేరీ 
రవ బృంహిత హేషాభై | రవ కౌరవ సేన గలంగి క్రందుకొనంగన్‌. 301 


ప్రతిపదార్థం: భవదీయ రక్ష= నీయొక్క అండ (ధర్మరాజునకున్న సహాయం); ఈ+మెయిన్‌= ఈ విధంగా; సువిహితము+అగునేని= 
బాగా ఉన్నట్టయితే; మేలు= మంచిది; భేరీరవ= నగారా చప్పుళ్ళతోడి; బృంహిత= ఏనుగుల యొక్క ఘీంకారమును; హేషా= 
గుర్రాల సకిలింతలు; భైరవ= భయంకరమైన శబ్దాలతోను; కౌరవసేన= కురుసేన; కలంగ౧= చీకాకుపడి; క్రందుకొనంగన్‌= 
అతిశయించగా; చొచ్చెదన్‌= (ప్రవేశిస్తాను. 


తాత్సర్యం: నీ కున్న అండ ఈ విధంగా చక్కగా ఉన్నట్టయితే మంచిది. నగారాల మోతతో, ఏనుగుల 
ఘీంకారంతో, గుర్రాల సకిలింతలతో భయంకరమైన కౌరవ సేన చీకాకు పడటం అధికమయ్యేటట్టుగా నేను 
వెళ్ళుతాను. 


శా. వైరం బాత్మల నిండి యుండ భుజగర్వంబుల్‌ దలిర్ప్వంగ దు 
ర్వారోత్సాహులు వీరె కొందటు నృపుల్‌ రారాజు కార్యంబు వి 
స్తారోదగ్రము సేయం బూని విలసత్సంరంభు లై పన్నియు 
న్నా రీదట్టపుమూంక లెట్టు లగునో నాకోల్తలం జూడుమీ! 302 


ప్రతిపదార్థం: వైరంబు= శత్రుత్వం; ఆత్మలన్‌+నిండి ఉండన్‌= మనస్సులో నిండుకొని ఉండగా; భుజగర్వంబుల్‌= భుజదర్సం; 
తలిర్పంగన్‌= చిగురించగా; దుర్వార= అడ్డుకొనటానికి సాధ్యంకాని; ఉత్సాహులు= ఆసక్తి ఉన్నవారు; వీరె= వీరే; కొందణు 
నృపుల్‌= కొందరు రాజులు; రారాజు కార్యంబున్‌= దుర్యోధనుడి పనిని; విస్తార= ఎక్కువగా; ఉదగ్రము= భయంకరంగా; 
చేయన్‌+పూని= చేయుటకు పూనుకొని; విలసత్‌+సంరంభులు+ఐ= (ప్రకాశంతోడి తొందరలో; పన్ని ఉన్నారు= యుద్దానికి 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


సిద్దమై ఉన్నారు; ఈ దట్టపు మూ(కలు= ఈ ముమ్మరమైన సైన్యం; నా కోల్తలన్‌= నేను ఎదుట నిలిచి యుద్దం చేయటంతో; 
ఎట్టులు+అగునో చూడుమీ!= ఏమౌతుందో చూడుమా! 


తాత్సర్యం: మనస్సు నిండా శత్రుత్వంతో, భుజగర్వం ఒప్పి ఉండగా, అడ్డులేని ఉత్సాహంతో ఈ కొందరు 
రాజులు దుర్యోధనుడికొరకు విస్తారంగా, భయంకరంగా యుద్ద ప్రయత్నంలో ఉన్నారు. దట్టమైన ఈ సైన్యం 
నేను ఎదుట నిలిచి యుద్దం చేస్తే ఏమౌతుందో చూడుము. 


క. ఈ సేనల భేదించి భు । జా సంపద వెలయ. బార్ధసాహాయ్యం బేం 

జేసిద నీపం పనియెడు । భాసుర దీపమున కన్యబలతమ మెదురే? 303 
ప్రతిపదార్థం: ఈ సేనల భేదించి= ఈ సైన్యాన్ని చీల్చి; భుజాసంపద= భుజబల విభవం; వెలయన్‌= ్రకాళించగా; 
పార్థసాహాయ్యంబు= అర్జునుడికి సహాయం; ఏన్‌+చేసెదన్‌= నేను చేసెదను; నీ పంపు= నీ ఉత్తరువు; అనియెడు= అనేటువంటి; 
భాసుర దీపమునకున్‌= వెలిగే దీపానికి; అన్యబలతమము= ఇతరుల బలమనే చీకటి; ఎదురే?= ఎదురా? 
తాత్సర్యం: ఈ సేనలను చీల్చి, భుజబలం (ప్రకాశించగా అర్జునుడికి సహాయం చేస్తాను. నీ ఆజ్నఅనే దీపం 
ముందు శత్రు బలమనే చీకటి ఎదురు నిలుస్తుందా? 


నిశేషం: అలం: రూపకం. 


క. దవ్వని చూడకు; మార్తుర । క్రొ వ్వడంచెద; సింధువిభుని. గూల్ప్చంగడంగు నా 

వివ్వచ్చు మెచ్చు తెజింగున । నవ్వుచు గవిసెద మరుద్గణంబులు వొగడన్‌. 304 
ప్రతిపదార్హం: దవ్వు+అని చూడకు= దూరమని చూడవద్దు; మార్తుర= శత్రువులయొక్క; (క్రొవ్వు= (క్రొవ్వును; అడంచెదన్‌= 
అడగారిస్తాను; సింధువిభుని= సైంధవుడిని; కూల్చన్‌= చంపటానికి కడంగు= ప్రయత్నించే; ఆ వివ్వచ్చు= అర్జునుడు; 
మెచ్చుతెజంగునన్‌= మెచ్చుకొనే విధంగా; మరుత్‌+గణంబులు= దేవతా సమూహాలు; పొగడన్‌= కీర్తించగా; నవ్వుచున్‌= 
నవ్వుకొంటూ; కవిసెదన్‌= క్రమ్ముకొంటాను. 


తాత్సర్యం: (ఇక్కడకు) దూరమని చూడవద్దు. విరోధుల పొగరు అణుస్తాను. సైంధవుడిని చంపటానికి ప్రయత్నించే 
అర్జునుడు మెచ్చుకొనే విధంగా, దేవతలందరు పొగడగా నవ్వుతూ శత్రువులను క్రమ్ముకొంటాను. 


వ. రథ్యంబుల దగ యుడుపను సారథి దప్పియుం దీర్పను రథంబు సవిశేష సన్నాహంబు సేయను వలయు” 
ననినం బ్రీతి నొంది యప్పాండవాగ్రజుండు పనుపం దద్‌ జ్ఞులైన పరిచారకు లత్తురంగంబుల నీరికిం దిగిచి 
ఖాణం బెత్తి తడవి దారుకానుజుం డగు నా సూతు నుపయుక్తాహారుం జేయుటయు, వాడును విశిష్టాయుధ 
సమేతంబుగా నయ్యరదంబు సుకల్పితంబు సేసి సింహధ్వజంబు గ్రాలం దెచ్చె; నంతకు మున్ను సాత్యకియు. 
గృతస్నానుండై యాప్యాయన మధుపానంబున నెలమిం బొంది యమ్మహీపతి పాదంబులకుం బ్రణతుం 
డైనం గౌంగిలించుకొని యతండు దీవించినం బెండ్లికి పోవులీలం దేరెక్కి యెక్కిడిన విల్లును 
మెచ్చువచ్చునమ్ములును దొడలపై( బెట్టికొని కదలి చను సమయంబున భీమసేనుండును నగ్రజునకుం 
బ్రణామంబు సేసి తన తోడన రాం గదలినం గని యా శినిపుంగవుం డతని కి ట్లనియె. 305 


ప్రతిపదార్థం: రథ్యంబుల= గుర్రాల; దగ= దాహం; ఉడుపను= పోగొట్టటానికిని; సారథి= సూతుడి; దప్పియున్‌= దాహంకూడా; 
తీర్చను= పోగొట్టటానికిని; రథంబున్‌= తేరును; సన్నాహంబు చేయను= సిద్దం చేయటానికి; వలయున్‌= అవశ్యం; అనినన్‌= 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 421 


అనగా; ప్రీతిన్‌+ఒంది= సంతోషపడి; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ ధర్మరాజు; పనుపన్‌= ఉత్తరువు చేయగా; తద్‌జ్ఞులు+ఐన= 
ఆయా పనులు తెలిసినవారైన; పరిచారకులు= సేవకులు; ఆ+తురంగంబులన్‌= ఆ గుర్రాలను; నీరికిన్‌+తిగిచి= నీళ్ళకు 
తీసికొనిపోయి; ఖాణంబు= ఆహారాన్ని (గుర్రాలకు ఉలవలు మొదలయిన తిండి వస్తువులను); ఎత్తి= ఎత్తి; తడవి= నిమిరి 
(గుర్రాల శరీరాన్ని నిమిరి, అందుచేత వాటికి ఉత్సాహం కలుగుతుంది); దారుక+అనుజుండు= దారుకుడి తమ్ముడు; అగు= 
అయిన; ఆ సూతున్‌= ఆ సారథిని; ఉపయుక్త= ఉపయోగించబడిన; ఆహారుం చేయుటయున్‌= ఆహారం కలవానిని చేయటమూ; 
వాండును= ఆ సూతుడును; విశిష్ట= విశేషమైన; ఆయుధసమేతంబుగాన్‌= యుద్దానికి కావలసిన అస్త్ర శస్రాలతో; ఆ+ఆరదంబున్‌= 
ఆ తేరును; సుకల్పితంబు+చేసి= బాగా ఏర్పాటుచేసి; సింహధ్వజంబు= సింహపతాకం; (క్రాలన్‌= వెలుగగా; తెచ్చెన్‌= తీసికొని 
వచ్చాడు; అంతకు మున్ను= అంతకంటే ముందుగా; సాత్యకియున్‌= సాత్యకి కూడ; కృతస్నానుండు+ఐ= స్నానం చేసినవాడై; 
ఆప్యాయన= తృప్తిని కలిగించే; మధుపానంబునన్‌= మధుపానంతో (మత్తును కలిగించే సురాపానంతో); ఎలమిన్‌+పొంది= 
సంతోషాన్ని పొంది (తృప్తిని పొంది); ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; పాదంబులకున్‌+(ప్రణతుండు+ఐనన్‌= పాదాలకు దండం 
పెట్టగా; కౌంగిలించుకొని= కౌగిలిలోకి తీసికొని; అతండు= ఆ ధర్మరాజు; దీవించినన్‌= దీవనలు ఇవ్వగా; పెండ్లికిన్‌+పోవు లీలన్‌= 
పెండ్లికి వెళ్ళే విధంగా; తేరు+ఎక్కి= తన తేరుమీదకు ఎక్కి; ఎక్కిడిన= ఎక్కుపెట్టిన; విల్లును= ధనుస్సును; మెచ్చువచ్చు 
అమ్ములును= కీర్తిని తెచ్చే బాణాలను; తొడలపైన్‌= తన తొడలపై; పెట్టికొని= ఉంచుకొని; కదలి చను= బయలుదేరు; 
సమయంబునన్‌= వేళలో; భీమసేనుండును= భీముడును; అ(గ్రజునకున్‌= అన్నకు; ప్రణామంబు చేసి= నమస్కారం చేసి; 
తనతోడన= తనతోనే; రాన్‌+కదలినన్‌= రావటానికి బయలుదేరగా; కని= చూచి; ఆ శినిపుంగవుండు= ఆ శిని వంశంలో ఉత్తముడు 
(సాత్యకి); అతనికిన్‌= ఆ భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: సాత్యకి ధర్మరాజుతో తన గుర్రాల దప్పికను, సారథి దాహాన్ని తీర్చి తేరును సిద్దం చేయవలసి 
ఉందన్నాడు. ధర్మరాజు సంతోషంతో ఉత్తర్వు చేశాడు. ఆయా పనులు తెలిసిన సేవకులు గుర్రాలకు నీళ్ళు 
తాగించి దాణా తినిపించి, వాటి ఒంటిని నిమిరారు. దారుకుని తమ్ముడయిన సారధికి ఆహారం తగినంతగా 
ఇచ్చారు. (శ్రీకృష్ణుడి సారథి దారుకుడు. అతడి తమ్ముడి సారథి దారుకుడి తమ్ముడు); ఆ సారథి సర్వసన్నద్దంగా 
తేరును అలంకరించాడు. విశేషాయుధాలను సిద్ధం చేశాడు. శుచిగా యుద్దానికి పోవటానికి సాత్యకి స్నానం చేసి, 
ఉత్సాహానికై మధువును ఆస్వాదించాడు. ఆశీర్వచనానికై ధర్మరాజుకు నమస్కరించాడు. ఆతడి దీవెనలతో పెండ్లికి 
వెళ్ళే విధంగా బయలుదేరి తేరెక్కాడు. తన వింటినీ, బాణాలను ఒడిలో పెట్టుకొన్నాడు. ఆతడి వెంట వెళ్ళటానికై 
భీమసేనుడు అన్నగారి ఉత్తర్వును తీసికొనటానికి ఆయనకు నమస్కరించాడు. తనతో బయలుదేరే భీముడితో 
శినివంశంలో (్రేషుడయిన సాత్యకి ఈ విధంగా అన్నాడు: 


క 'అక్కట! రావలవదు నా । కెక్కటి యీ సేన దటిసి యేంగుట భరమే? 

యిక్కడన నిలువు; ద్రోణుని । యుక్కున బతి కెడరు వుట్టకుండ(గ వలయున్‌.” 306 
ప్రతిపదార్థం: అక్కట! రావలవదు= అయ్యో! (నీవు) రావద్దు; నాకున్‌= నాకు; ఎక్కటి= ఒక్కడుగా; ఈ సేనన్‌= ఈ సైన్యమును; 
దటీసి= చేరి; ఏంగుట= పోవటం; భరమే?= కష్టమా? (కష్టంకాదు); ఈ+కడన= ఈ చోటనే; నిలువు= నిలిచిపొమ్ము (ఉండుము); 
పతికిన్‌= రాజునకు (ధర్మరాజుకు); ద్రోణుని= ద్రోణాచార్యుడి; ఉక్కునన్‌= బలంతో; ఎడరు= ఆపద; పుట్టకుండంగన్‌ వలయున్‌= 
కలుగకుండా ఉండాలి. 
తాత్పర్యం: “నీవు నాతో రావద్దు. ఇక్కడనే ఉండుము. నేను ఒక్కడుగానే ఈ సేనవద్దకు చేరటం కష్టం కాదు. 
(ద్రోణుడి వలన కలిగే ఆపద రాకుండా ధర్మరాజునకు అండగా ఉండుము.” 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనవుడు నతం 'డట్ల కాక యేను రాజ రక్షణంబునకు నిలిచెద; నీ వప్రమత్తుండవయి యరుగు' మనిన 
వదనంబు వికసింప నీ యట్టి పెనుబ్రాపు గలుగ నా కెదు రెవ్వరు? సవ్యసాచి సైంధవుం దెగటార్షినం బేర్ణిన 
కౌతుకంబున వచ్చి నిన్నును నీయన్ననుం గౌంగిలించుకొనియెద' నని పలికి యవ్వీరుని నిలిపి లేళ్ళ గమిం 
గనుంగొను బెబ్బులియుంబోలె నీ సేనం జూచుచు నడచె నని యిట్లు సంజయుండు సాత్యకి సంరంభంబు 
ధృతరాష్తునకుం జెప్పె నని చెప్పిన వేడ్క యుల్లంబున నివ్వటిల్ల( 'బదంపడి చెల్లిన భండనంబు వినిపింపు' 
మనుటయు. 307 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతండు= ఆ భీమసేనుడు; అట్టు+అ+కాక= అట్టేకానిమ్ము; ఏను= నేను; రాజరక్షణంబు 
నకున్‌= రాజును కాపాడటానికై; నిలిచెదన్‌= ఆగుతాను; ఈవు= నీవు; అప్రమత్తుండవు+అయి= జాగరూకుడవయి; అరుగు 
ము= వెళ్ళుము; అనినన్‌= అనగా; వదనంబు వికసింపన్‌= ముఖం వికసించగా; నీ అట్టి= నీవంటి; పెను= పెద్ద; ప్రాపు=అండ; 
కలుగన్‌= ఉండగా; నాకున్‌+ఎదురు+ఎవ్వరు?= నన్నెవరెదుర్కోగలరు?; సవ్యసాచి= అర్జునుడు; సైంధవున్‌= సైంధవుడిని; 
తెగటార్చినన్‌= చంపినట్టయితే; పేర్చిన= ఎక్కువ అయిన; కౌతుకంబునన్‌= సంతోషంతో; వచ్చి= తిరిగివచ్చి; నిన్నును మీ 
అన్ననున్‌= నిన్నూ మీ అన్నగారినీ; కౌంగిలించుకొనియెదన్‌= కౌగిలించుకొంటాను; అని పలికి= అని చెప్పి; ఆ+వీరుని నిలిపి= 
ఆ వీరుడైన భీముడిని ఆపి; లేళ్ళగమిన్‌= జింకల గుంపును; కనుంగొను= గుర్తించే; బెబ్బులియున్‌+పోలెన్‌= పెద్దపులి మాదిరిగా; 
నీసేనన్‌+చూచుచున్‌= నీ సైన్యాన్ని చూస్తూ (కౌరవ సైన్యాన్ని); నడచెన్‌+అని= ముందు కురికాడని; ఇట్టు= ఈ విధంగా; 
సంజయుండు= సంజయుడు; సాత్యకి= సాత్యకియొక్క; సంరంభమున్‌= తొందరను; ధృతరాష్ట్రునకున్‌ చెప్పెన్‌= ధృతరాష్ట్రుడికి 
చెప్పాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; వేడ్క= ఉత్సాహం; ఉల్లంబునన్‌= మనసులో; నివ్వటిల్లన్‌= కలుగగా; పదంపడి= ఆ 
మీద; చెల్లిన= సాగిన; భండనంబు= యుద్దపు; విధంబు= పద్దతిని; వినిపింపుము= వినజేయుము; అనుటయున్‌= అని అనగా. 
(ధృతరాష్ట్రుడు సంజయుడిని (ప్రశ్నించాడు). 


తాత్సర్యం: దాని కాతడు అట్లే అన్నాడు. రాజునకు తాను అండగా ఉంటానని, సాత్యకిని జాగ్రత్తగా వెళ్ళుమనీ 
భీముడు కోరాడు. అపుడు సాత్యకి మొగం సంతోషంతో వికసించింది. అర్జునుడు సైంధవుడిని చంపిన తరువాత 
అతిశయించి ఉత్సాహంతో వచ్చి నిన్నూ, మీ అన్ననూ కౌగిలించుకొంటాను' అని చెప్పుతూ బింకల గుంపును 
చూచిన పెద్దపులి మాదిరిగా కౌరవసైన్యం మీదకు ఆతడు దూకాడు - అని సాత్యకి సంరంభాన్ని సంజయుడు 
ధృతరాష్ట్రుడికి చెప్పగా ఆ మీదట. (తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


అతి "| 


ఉ. నిర్మల చిత్తభ్భంగ రమణీయ వికస్వర పుండరీకతా 
ధర్మ నిరూఢ! సంసరణ తాప నిరాకరణ ప్రగాఢ స 
త్మర్మ ఫలాకృతీ! భువన తాపి భవప్రకృతీ! తపఃక్రియా 
కర్మఠ సంయమీశ్వర సఖా! సమతా సమవేత! చిత్సుఖా! 308 


ప్రతిపదార్థం: నిర్మల= స్వచ్చమైన; చిత్తభృంగ= మనస్సనే తుమ్మెదకు; రమణీయ= అందమైన; వికస్వర= వికసించిన; పుండరీకతా= 
తెల్లతామరయొక్క; ధర్మ= గుణ విశేషంతో; నిరూఢ!= ప్రసిద్ది పొందినవాడా!; సంసరణ= సంసారం వలని; తాప= బాధలను; 


ద్రోణపర్వము - తృతీయాశ్వాసము 423 


నిరాకరణ= తిరస్కరించే; ప్రగాఢ= దట్టమైన; సత్కర్శ్మ= మంచిపనియొక్క; ఫల= పంటయొక్క; ఆకృతీ!= ఆకారమైనవాడా!; 
భువన= ప్రపంచం యొక్క; తాపి= తపింపజేయు; భవప్రకృతీ!= సంసారమునకు మూలభూతమైనవాడా!; తపఃక్రియా= తపస్సు 
చేయటంలో; కర్మఠ= ఆసాంతము పనిని చేయునట్టి; సంయమీశ్వరసఖా!= బుషీశ్యరుల పు(త్రుడైనవాడా!; సమతా= 
సమానత్వంతో; సమవేత!= సంబంధం కలవాడా!; చిత్సుఖా!= జ్ఞానసౌఖ్యం కలవాడా! 


తాత్సర్యం: తుమ్మెదలు పద్మములందు విహరించుట్టు కామ(క్రోధాదులులేని నిర్మల చిత్తములు నీయందు 
విహరించును. సర్వజనులను తపింపజేయు సంసార దుఃఖమునకు మాయయే హేతువగుటచే ఆ దుఃఖమును 
పోగొట్టు వాడవు నీవు మాత్రమే. సత్కర్మాచరణమునకు ఆనందరూపుడవగు నిన్ను పొందుటయే ఫలము. 
దృఢదీక్షతో కర్మముల నాచరించువారికి మిత్రుడవై వారి దుఃఖమును పోగొట్టుదువు. సర్వభూతములయందును 
నీవు సమభావముతో నుందువు. ఆనంద చైతన్యములే నీ వాస్తవ స్వరూపము. 


క  పరిధాన ప్రావరణీ । కరణాదృత పీతవసన గజచర్మ! సము 
ద్ధుర వాహనీకృతోజ్జ్వల । గరుడ వృషభ! పరమ మోక్షకర! దురితహరా! 309 


ప్రతిపదార్థం: పరిధాన= కట్టు వస్తముగాను; ప్రావరణీ= ఉత్తరీయంగాను; కరణ= చేయుటచే; ఆదృత= ఆదరింపబడిన; 

పీతవసన= పసుపుపచ్చని వ(స్రమూ; గజచర్మ!= ఏనుగుతోలు గలవాడా! - హరికి పట్టు వస్త్రము కట్టుబట్ట, హరునకు గజచర్మము 
ల ల అ 

ఉత్తరీయము; సముద్దుర= మిక్కిలి గొప్పవైన; వాహనీకృత= వాహనములుగా చేయబడిన; ఉజ్జ్వల= ప్రకాళించెడి; గరుడ= 

గరుత్మంతుడు; వృషభ!= ఎద్దు గలవాడా! - హరికి గరుడుడు వాహనము, హరునకు ఎద్దు వాహనము; పరమ మోక్షకర!= 

మిక్కిలి ఉత్కృష్టమైన మోక్షమును ఇచ్చువాడా!; దురితహరా!= పాపములను పోగొట్టువాడా! హరిహరనాథా!. 


తాత్పర్యం: పీత్రాంబరం కట్టుబట్టగాను, గజచర్మం ఉత్తరీయంగాను ఆదరించిన వాడా! గరుత్మంతుని, ఎద్దును 
వాహనముగా చేసికొన్నవాడా! ఉత్కృష్టమైన ముక్తిని ప్రసాదించువాడా! పాపహరా! హరిహరనాథా! 


విశేషం: అలంకారం: యథాసంఖ్యం. 


మాలిని. 

నిరుపమ గుణరాశీ! నిర్గుణిత్య ప్రకాశీ! 

భరిత భువన కార్యా! భవ్యనైష్యర్శధుర్యా! 

విరతి నిరత భావ్యా! విశ్వలోకైక సేవ్యా! 

స్ఫురిత బహు శరీరా! శుద్ధ వైరూప్యసారా! 310 
ప్రతిపదార్థం: నిరుపమగుణరాశీ!= సాటిలేని గుణముల(ప్రోవు కలవాడా!; నిర్షణిత్వప్రకాశీ!= గుణరాహిత్యం చేత ప్రకాశించేవాడా!; 
భరిత+భువనకార్యా!= భరింపబడిన ప్రపంచపు పనులు కలవాడా!; భవ్యనైష్కర్మధుర్యా!= యోగ్యమగు నిష్కర్మ ధుర్యుడా!; విరతి 
నిరత భావ్యా!= సర్వకర్మ సన్న్యాసమందు ఆసక్తిగలవానిచే భావింపదగినవాడా!; విశ్వలోకైక సేవ్యా!= ప్రపంచమంతటిలోనూ 
సేవింపదగినవాడా!; స్ఫురితబహుశరీరా!= అనేక శరీరాలతో వెలిగేవాడా! (అవతారా లెత్తేవాడా!); శుద్ద= స్వచ్చమైన; వైరూప్య= 
శుద్ద విరూపత్వముయొక్క సారము గలవాడా!; సారా!= సారమైన వాడా! 


తాత్సర్యం: సాటిలేని గుణములకు నిధియైనవాడా! గుణరహితుడవై వెలిగేవాడా! ప్రపంచంలోని భారమైన 
పనులు కలవాడా! యోగ్యమైన నిష్కర్మ సిద్దాంతాన్ని వివరించటంలో దిట్ట అయినవాడా! ప్రపంచానికంతటికినీ 


424 శ్రీనుదాంధ్ర మహాభారతము 
సేవ్యమానుడా! అనేకావతారాలతో స్వచ్చమగు విశేష రూపం కలవాడా! వైరూప్య సారమా! (అని 
హరిహరనాథులను ప్రార్థించాడు). 

విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 


ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 
ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున ద్రోణపర్వంబునందు( దృతీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది ఉభయ కవిమి(త్రుడనే బిరుదం కలవాడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను 
ఆరాధించటం చేత (ప్రకాశించేవాడు (పండితులచేత ఆరాధించబడటం చేత (ప్రకాశించేవాడు) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని ద్రోణపర్వంలోని మూడవ ఆశ్వాసం. 


ద్రోణపర్వంలోని తృతీయాశ్వాసం సమాప్తం. 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 10 
కర్ణపర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 


దడా॥ యస్‌.వి.రామారావు 
డా॥ మరుపూరి కోదండరామిరెడ్డి 


ప్రధాన సంపాదకుడు 


దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA 1౧401114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Karna parvamu of Tikkana Somayaji 
Vol.X. 


Commentary by 

Sri Eluripati Annanta Ramaiah - 1st Canto 

Dr. S.V.Ramarao - 2nd Canto 

Dr. Marupuri Kodanda Rami Reddy 3rd Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.609 
First Edition : 2004 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శీవారిసేవలో... 


PINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


V 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


మన జాతీయకావ్యం మహాభారతం. ఇందులో వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు -వీటిసారం సముచితంగా 
చోటుచేసుకున్నందువల్ల ఈ (గంథం పంచమవేదంగా ప్రశస్తి పొందింది. మహాభారతంలో పాండవుల, కౌరవుల చరిత్రలు 
చక్కగా ఆవిష్మరింపబడ్డాయి. పాండవులు ధార్మిక, సాత్తికాది, దెవీ గుణసంపత్తి కలవారు. కౌరవులు అధార్మిక, రాజస, 
తామసిక శక్తుల సమగ్ర స్వరూపాలు. ఇలా దైవీరాక్షస శక్తుల మధ్య జరిగిన సంఘర్షణే భారత సంగ్రామం. ధార్మిక 
జీవనప్రవృత్తికి మహాభారతం ప్రాణాధారం. 


అటువంటి మహాభారతాన్ని వ్యాఖ్యానసహితంగా ప్రజలకు అందించాలనే మహోన్నతాశయంతో తిరుమల తిరుపతి 
దేవస్థాన యాజమాన్యం 1982-83 నన్నయ సంవత్సరంలో నిర్ణయించింది. సామాన్యప్రజలకు సందేశంతోపాటు, 
నేటియువతరానికి కర్తవ్యాన్ని బోధించేవిధంగా కవిత్రయభారతాన్ని ప్రతిపదార్ధ తాత్పర్య విశేషాంశాలతో ప్రకటించాలని 
సంకల్పించింది. మహాభారత ప్రచురణను ఒక మహాయజ్ఞంగా భావించి, నిర్విరామంగా ఈ పనిని చేపట్టింది. ఆంధ్రదేశంలోని 
ముప్పైమంది ప్రసిద్ద విద్వాంసులచే, మహాభారతానికి వ్యాఖ్యానం వాయించడం జరిగింది. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి 
1996-97 లో సంపాదకత్వ బాధ్యతలు ఒప్పజెప్పటం జరిగింది. త్వరితగతిన భారతేతిహాసాన్ని ముద్రించి ప్రజలముందు 
ఉంచాలనే దృఢసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. 


ఈ సదాశయంలో భాగంగానే ఆది, సభా, ఆరణ్య, విరాట పర్వాలను 2000 సంవత్సరంలోను, 2003 సంవత్సరంలోను 
గోదావరి పుష్మరాల సందర్భంగా ఆరణ్య, విరాటపర్వాలను; 2004 లో కృష్ణాపుష్మరాల సందర్భంగా ఉద్యోగ, భీష్మ, ద్రోణ 
పర్వాలను వెలువరించడం జరిగింది. 

ఇప్పుడు కర్ణపర్వం మీముందు ఉంచుతున్నాం. ఈ పర్వానికి శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య, డా॥ యస్వీ 
రామారావు, శ్రీ మరుపూరు కోదండరామిరెడ్డి గారలు వ్యాఖ్యానం సంతరించారు. ప్రతిపర్యానికివలెనే ఈ పర్వానికికూడ 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు ప్రధాన సంపాదకత్వం వహించి విపుల పీరికను, కథాసం[గ్రహాన్ని సమకూర్చారు. ఇందుకు 
వ్యాఖ్యాతలకు, ప్రధానసంపాదకులకు మా ధన్యవాదాలు. 


ఎప్పటిలాగే పాఠకులు [గ్రంథాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షదధ్రర్మానికి, భారతీయసంస్కృతికి మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతీ సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని నిర్మించడం, 
పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాది కార్యక్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
ఆంధ్రభాగవత (ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు: 

ఆంధ్రమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ అదే విధంగా 
నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య సూచనలు 
చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం నన్నయ 
విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము'” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, “నన్నయ 
వ్యాస పీఠము’ - అనే ప్రశస్త సంచికను (ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ ప్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారి కభాషకు 
సన్నిహితమైన సరళ గ్రాంథికములో [వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని(క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 
త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వాతపతిని 
ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విస్తృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి గృహంలో 1991 
జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 
తిక్కన భారత సంయోజన: 

ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటరొగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (ర్షిటెర్టు ప్రిన్సిపాల్‌, యస్‌.వి. 
ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక'ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. 
అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్డ్‌ అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 


Xm 


“ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 

పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడుపర్వాలు సరళ(గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్యాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన నిప్రణులను 
కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing) 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధైైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్ణయించడమైనది. 


XIV 
భాషాలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల తగ్గించటానికీ, 
అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. అటువంటి 
ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న (ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని నిర్ణయించటం 
జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుళ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డెమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 


ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి విషయసూచిక తయారుచేయాలి. (ప్రతి పర్వం చివర అకారాది పద్యానుక్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి”, 


పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల (ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - అనే 
రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్థీకరించటం జరిగింది. 


xv 
సంపాదక మండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తనురావు 

సలహా నుండలి సభ్యులు 
పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క సంయుక్తసమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్యాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు'వర్క్‌షాప్‌'లను 
కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ [క్రమంలో ప్రథమసంపుటం ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయుసంపుటం- సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణనుగూర్చి 
ఆస్తకితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది, సభాపర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాలనిర్లయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పండిత 
మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం 
(2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన 
వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యానసహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల లోపల యుద్ద 
పంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం 
జరిగింది. ఆ మార్గదర్శక సూత్రానుగుణంగా ఇప్పుడిప్పుడే ఉద్యోగ, భీష్మపర్వాలు వెలువడ్డాయి. (ప్రస్తుతం ద్రోణపర్వం 
కూడ వెలుగు చూడబోతున్నది. మున్ముందు అనగా కృష్ణాపుష్కరాలలోపల శాంతిపర్వంవరకు వెలుగుచూచే అవకాశం 
ఉన్నది. 2004 సంవత్సరంలోపల మిగిలిన పర్వాలన్నీ విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన 
ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపికి కావాలని తిరుపతి దేవస్థానం 
వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత (ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతి 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభి ప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్భత్వమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి 
ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య పియులూ, తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారిగా ఉండిన 
శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి వందనములు. 

సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియోసభ్యులైన డా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు (ప్రత్యక్షంగాను, పరోక్షంగా సహాయ సహకారాలందించిన తదితర 
అధికారిగణానికి నమస్సులు. ఈ ప్రణాళికద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో 
ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, సై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) విద్యావేత్తలకు, (ప్రధాన 
సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన 
మహాభారతాన్ని ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీవారు దానికొరకై 
ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉపసంఘం (ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు 
చేయగా, దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె.సర్యోత్తనురావు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని 
ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. ఏరు వర్క్‌షాపువలె నిర్వహింపబడుతున్న కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలు త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 

“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖపాత్ర వహించిన 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి. ఎన్‌. శ్రీనివాసన్‌ 
గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో అందించడానికి 
తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్వరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

శ్రీ వేంకటేశ్యరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ([గ్రంథం వెలుగుచూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 
సంపాదకమండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహామండలి సభ్యులు 
దా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, (పౌరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


కన్వీనర్‌ 


డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవన్థానములు, తిరుపతి. 


SS. న స జ య స ఇ 


mu కో 
W = అ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


. డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 

. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 

: డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 

. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 

. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

J డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు } 
లు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
; డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా.1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా, 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ క స్ట Aol టట వ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భండార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


Gh (0 ల 0౫ 


ర లర లి ప లొ 


Tr ట్రై 
ర 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
కసత 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


[పీఠిక విషయసూచిక:-1.మహాభారతంలో కర్ణుడు ఉపప్రతినాయకుడు - పు.1౫: 2. విషాదాంత వీరుడు - 
పు.6౫ 3.కర్ణపర్వం ఒక ప్రబంధం - పు.9౫: 1).ఇతిహాస స్వభావం - పు.9౫ 2).ఆఖ్యాన కథాకథన 
చాతుర్యం - పు.11౫ 3). ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం -పు.13 ౫ (1).త్రిపురాసుర 
సంహారం -పు.14౫ 1. హంసకాకీ యోపాఖ్యానం- వు.15౫ 4). నాటకీయతను పోషించే సంభాషణ 
సంవిధానం -పు.17 ౫౫ 5). వర్ణనా వైదగ్ధ్యం: రచనా శిల్పం-పు.21౫ 6).రసరామణీయకం-పు.26 ౫ 4. కర్ణుడి 
జన్మవృత్తాంతం: ఒక అద్భుతం - పు.28 ౫ 5. కర్ణపర్వం: అంతరార్థం -పు.33౫ 6. కవిత్రయ మహాభారతం: 
వ్యాఖ్యానం -పు.34 2 కర్ణపర్వ కథాసారం -పు. 37] 


ఉ. “అనలు(డు భాస్కరుండును సుధాంశుండు నధ్వరసంప్రవర్తకుల్‌ 
వినుము నరేంద్ర! యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి ర 
రునుడును గర్జుండున్‌ సమరరూపమునం; దగ నీ ప్రబంధ మిం 
పొనర( బరించినన్‌ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంపదల్‌.” (కర్ణ. 3. 397) 


తిక్కన మహాకవి సోమయాజి కావటంచేత కర్ణపర్వాన్ని విష్ణుముయ మహాయజ్ఞంగా భావించాడు: మహాభారతాన్ని 
ప్రబంధమండలిగా సంభావించాడు. కాబట్టి కర్ణపర్వాన్ని ప్రబంధంగా నిర్మించాడు. ఇది సమరరూప యజ్ఞంగా నిర్వహించినవారు 
అర్జునుడు, కరుడు. యజ్ఞాన్ని ప్రవర్తిల్లచేసి నవారు అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అందుచేత ఇది పవుణ్యవ్రబంధంగా 
పరిగణించబడింది. దీనిని చదివినా, విన్నా చిరసాఖ్యసంపదలు లభించటం ఫలశ్రుతి! ఇది ఈ కర్ణ పర్వ వివేచనానికి 


ఉపగ్రుతి!! 
1. మహాభారతంలో కర్ణుడు ఉపప్రతినాయకుడు: 


మహాభారతేతిహాస కథానాయకుడు ధర్మరాజు. అతడి పక్షంలో ఉపనాయకుడు శ్రీకృష్ణుడు. కథలో ప్రతినాయకుడు 
దుర్యోధనుడు. అతడి పక్షంలో ఉపనాయకుడు కర్షుడు. 


శ్రీకృష్ణుడి మాటలలో ధర్మరాజు ధర్మతరువు. అర్జునుడు స్కంధం, భీముడు శాఖ, నకుల సహదేవులు 
పుష్పఫలాలు; శ్రీకృష్ణుడూ, బ్రాహ్మణులూ, వేదాలూ ఆ ధర్మవృక్షమూలాలు! దుర్యోధనుడు రోషమయ తరువు. కర్ణుడు 
స్కంధం, శకుని కొమ్మ దుశ్ళాసనుడు పుష్పఫలాలు, ఆ వృక్షమూలం ధృతరాష్ట్రుడు. (ఉద్యో. 1.355, 356). రెండు 
తరువులలో స్కంధాలు అర్జునుడు, కరుడు. వృక్షం మూలశక్తితో బ్రతుకుతుంది. స్కంధశక్తితో నిలుస్తుంది. శాఖాబలంతో 
విస్తరిస్తుంది. పుష్పఫలాలతో శోభిల్లుతుంది. మూలశక్తి ఉన్నా బోదె డొల్లపడిపోతే తరువు కూలిపోతుంది. కాబట్టి ధర్మజుడి 
స్థిరత్వం అర్జునుడిపైనా, దుర్యోధనుడి అస్తిత్వం కర్గుడిమీద ఆధారపడి ఉన్నాయన్నమాట! కర్ణపర్వ నిర్మాణంలో ఉన్న కథా 
శక్తి కూడా ఇదే! 


పీర్రిక్ర:; 2 


కర్ణ దుర్యోధన ప్రథమ సమావేశం ఒక విచిత్ర సన్నివేశం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో అర్జునుడి 
వివిధాద్భుతాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని చూచి దుర్యోధనుడు అవమానపడి తెల్లబోయాడు. ఘటబద్ధమైన ఉగ్రోరగంవలె తనలో 
తాను బుసలు కొట్టుకొన్నాడు. సహాయంకొరకు ప్రతీక్షించాడు. ఎదుట. 
శా, 'సాలప్రాంశు' నిజోజ్ఞ్వలత్కవచు, శశ్వత్కుండలోద్భాసితున్‌ 

బాలార్కప్రతిమున్‌, శరాసనధరున్‌, బద్దోగ్రని స్తింశు, శౌ 

ర్యాలంకారు, సువర్ణవర్గు. ఘను6 గర్జాఖ్యున్‌ జగత్కర్ణపూ 

ర్దాలోలద్గుణు. జూచి” (అది. 6.31) 


తేరుకొన్నాడు. ఆతడి పరాక్రమాన్ని గమనించి కౌంగిలించుకొని “నాతో బద్దసఖ్యుండవయి, నాకును బాంధవులకును 
హితంబుసేసి నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యం బుపయోగింపు'మన్నాడు. కర్ణుడు “అల్లే చేయుదు”నని 
అంగీకరించాడు. అతడి స్నేహానికి చిహ్నంగా అర్జునుడి ఎదుట నిలచి పోరే రాజ్యాధికారపు హక్కు ఏర్పడటానికి నూచికగా 
దుర్యోధను డతడికి అంగరాజ్యాభిషేకం చేసి గౌరవించాడు. నాటినుండి కర్ణుడు దుర్యోధనుడిని కురురాజ్యం ఎలించటానికై 
సమర్థించాడు. అతడికి ప్రాణమిత్రుడై ఆరవప్రాణంగా నిలిచాడు. అప్పటినుండి కర్ణుడు అన్నమాటకు కట్టుబడి, ఎన్నో 


ఘట్టాలలో దుర్యోధనుడికి కుడిభుజమై నిలిచి అతడి ఆనందమే పరమార్థంగా భావించి కార్యసాధన చేశాడు. 


శుభాంగీ స్వయంవర మహోత్సవంలో బలవంతాన ఆమెను దుర్యోధనుడు తెచ్చేటప్పుడు, అతడిమీద తిరుగబడిన 
అరివర్గాలను జయించి, జరాసంధుడిని ఓడించి, మాలినీనగరాన్ని ఆక్రమించి కర్ణుడు మిత్రుడి మానాన్ని కాపాడి, మగువను 
దక్కించాడు. దుర్యోధనుడు చేసేది న్యాయమా? అన్యాయమా? అనే ప్రశ్న అతడికి లేదు. అతడి మనసు రంజింవజేయటమే 


అతడి ఆదర్శం! దానినే సేవాధర్మ మని భావించాడు. అందువలన దుర్యోధనుడి అచంచల విశ్వాసాన్ని చూరగొన్నాడు. 


“మనకు బాండురాజ తనయ వర్గమునకు నెట్టు పొందు గలుగు? నేను రాజ్యభాగ మీను అని దుర్యోధనుడి 
మతం. దాని ననుసరించి పాండవులపై ఆతడు పన్నిన కుతంత్రాలకు లెక్కలేదు. వాటికన్నిటికి కర్షుడి సమర్థనమే మూల 
కారణం. అయినను వాటి నాచరించే విధానాలను దుర్యోధనుడు సూచించే మార్గంకంటె కర్ణుడు ప్రతిపాదించే పద్దతి 
సాధారణంగా వీరోచితంగా ఉంటుంది. పాండవ వివాహానంతరం ద్రౌపదీపాండవుల మధ్య కలతలు కల్పించి, ఉపాంశు 
ప్రయోగంతో భీముడిని వధించి, అర్జునుడిపై కర్ణుడిని ప్రయోగించాలని దుర్యోధనుడు భావించాడు. కాని, ఇదివరలో 
భీముడిపట్ల విఫలాలైన ప్రయత్నాలను కర్గుడు పేర్కొని *......విక్రమము భూరియశః ప్రియులైన రాజనందనులకు సర్వసాధనము, 


ధర్మువు శత్రు నిబర్హణంబులన్‌' అని సూచించాడు. దానిని నిరాదరించిన కురువృద్దులను లెక్కచేయలేదు. 


తే. “'ముదుసళులు దమ కిమ్ముగా. జదికొండ్రు 
గాక! పతులకు హితమగు కర్ణ మేల 
యొలసి చెప్పుదు? రహితుల. గలిపికొనుట 
ధర్ము వని; రిది నయవిరుద్దంబు గాదె?' (ఆది. 8.38) 


పీరిక: 3 


అన్నాడు. దుర్యోధనుడిని సమర్ధించే కర్ణుడిని కురుసభలో అదుపున పెట్టేవా రెవ్వరూ లేరు. రారాజు అతడి కంతటి 
స్వాతంత్ర్యం ఇచ్చి అతడి ప్రతినిధిగా కురుసభలో చెలామణి చేయించాడు. 


దుర్యోధన స్వార్ధ దావాగ్నికి కర్గుడనే రుంరూమారుతం తోడైంది. చివరకు కౌరవాటవి పూర్తిగా దగ్గమైపోయింది. 
అందులో కర్ణుడిపని అగ్నిని ప్రజ్వలింపజేయటమే. కర్ణుడు సమయం చూచి దుర్యోధనుడి మనోనిశ్చయానికి అనుగుణంగా 
సందర్భాలను పోషించాడు. దానిని అండగా తీసికొని దుర్యోధనుడు పెచ్చుపెరిగిపోయేవాడు! 


కురుసభలో ద్రౌపదికి జరుగుతున్న అవమానం చూచి వికర్ణుడు ఆమె అధర్మ విజిత అనీ, ఆ కోమలిని ఆ విధంగా 
నిండు సభలోనికి తీసికొనిరావటం అన్యాయమనీ ఉపన్యసించాడు. అంతవరకు సభ్యులు అన్యాయ శ్రవణవికర్ణులై 
ఉండటం చేత దుర్యోధనుడి చర్యలు అవిమర్శకంగా, నిరాఘాటంగా సాగాయి. వికర్ణుడి ప్రశ్న దుర్యోధనుడి ప్రయత్నానికి 
'మొదలంట నజకు గొడ్డలి పెట్టు" వంటిది. దానిని సుయోధనుడు స్వయంగా సమర్థించుకొంటాడా? అతడి చర్యలు 
న్యాయాన్యాయ విచక్షణతో సాగినవి కావు. ఆనాడు మయసభలో “సహస్రవిలాసినీ పరివృత యయియున్న ద్రౌపది నగిన 
నవ్వు హృదయశల్యమై ఉండగా, దానికి ప్రతిచర్య చేసి, ద్రౌపదినీ పాండవులనూ అవమానించవలెననే పట్టుదలతో మాత్రమే 
చేసినవి. ఈ పగసాధించటంలో ధర్మాధర్మాలు లేవు. దానికి సమాధానం దుర్యోధనుడు ఏమని చెప్పగలడు?” అప్పుడు 
కర్ణుడు - అంతవరకు మిన్నకున్నవాడు - లేచి దుర్యోధనుడిని సమర్థిస్తూ ఉపన్యసించాడు. 


రజస్వలా, ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభకు బలవంతాన లాగికొనిరావటం అన్యాయమని వాదించే వికర్ష్ణుడిని 
మందలించి, “భార్యకు దైవవిహితుండయిన భర్త యొక్కరుండ. ఇది యనేకభర్శక గావున బంధకి యనంబడు; నిట్టిదాని 
విగతవస్త్రం జేసి తెచ్చిన ధర్మవిరోధంబు లేదు” అని దుర్యోధనుడి చర్యను సమర్థించాడు కర్ణుడు. అసలే ప్రతీకారవాంఛతో 
కన్నుమిన్ను గానక వర్తిస్తున్న దుర్యోధనుడి కతని మాటలు ఆలంబనా లయ్యాయి. “ఇట్టి దానిని విగతవస్త్రం జేసినను 
పాపము లేదని కర్ణుడు చెప్పాడు కదా! నారీజనాలకు అవమానంలో పరాకాష్ట అనదగిన అటువంటి అవమానం ద్రౌపదికి 
కలిగితే ఇక కావలసిం దేమిటి? ఎదుట ఉన్న భర్తలకు అంతకంటె తలవంపులేమి కావాలి? కర్ణుడి సూచనకు దుర్యోధనుడు 
ఉబ్బిపోయాడు. ఆవేశం కళ్ళు కప్పింది. దుర్యోధనుడు దుశ్ళాసనుడిని పిలిచి “ఇప్పాండవులయు, ద్రౌైపదియు వస్తంబు 
లపహరింపు'మని ఆజ్ఞాపించాడు. దీనికి కారణం కర్గుడే. 


అంతటితో ఆగక ద్రౌపది నుద్దేశించి 


తే. “తరుణి! యేవురకంటె నొక్కరుండ భర్త | యగుట లగ్గు; జూదంబున నాలి నోటు 
వడనివానింగా6 దగు భర్త. బడయు మింకి | ననుచు రాధేయు. డుల్లసమాడె నంత! (సభా.3.246) 


ఈ మాటలు పాండవ హృదయపుట భేదనం చేశాయి. ద్రౌపదికి అవమాన హేతువులయ్యాయి. దుర్యోధనుడికి 
సంతోషకారకా అయ్యాయి. “తగు భర్త. బడయు మింక!” అన్నమాటలు మాయాద్యూతంలో విజయుడై ఉన్న దుర్యోధనుడి 
పరంగా సూచించబడ్డాయి. దానితో దుర్యోధనుడు పట్టపగ్గాలు లేక విజృంభించాడు. 


ఉ. “అమ్ముదితన్‌ విభీతహరిణాక్షి. గలాపవిభాసి కేశభా 
రమ్మున నొప్పుదాని. దన రమ్యపృథూరుతలంబు నెక్కంగా 
రమ్మని సన్న సె ధృతరాష్ట్ర సుతా గ్రజు(డు.” (సభా. 3.247) 


పీరిక: 4 


దానితో భీముడిచేత సుయోధనుడూ, అర్షునుడిచేత కర్ణుడూ చావటానికి తమ గోతులు తామే త్రవ్వుకొన్నారు. 
దీనికి మూలకారణం కర్ణుడు దుర్యోధనుడిని సమర్థించటానికై పలికిన పలుకులే. అవి పాండవులకు ఆజన్మాంతం 
మరపురానివి. భారతంలో ఈతడి పలుకులు పాండవుల హృదయాలలో విరిగిన బల్లెపు ములుకులవలె కలతాుట్టి 
బాధ పెట్టుతూ ఉండటం గమనిస్తాం. 


అంతటితో ఆగక ఘోషయాత్రకు దుర్యోధనుడిని డ్రేరేపించినవాడు కర్ణుడు “అనవరతశీతవాతాతపకర్శితాంగులై 
బహు దుఃఖసాగరంలో మునిగియున్ని పాండవులను నీవు “సకల సామ్రాజ్య విభవంబు మెబిసి చని, యందు నీ తేజంబు 
ఘర్మసమయంబునాటి తపను తేజంబై పగతుర కన్నులు గమర నతిదుస్సహం బగునట్ట్లుగా. జేయు' మనీ “మిత్రజన 
మోదంబును శత్రుజనఖేదంబును. గదా సంపదలకుం దగియెడు ఫలంబు” అనీ ప్రబోధించి అతడి చిత్తంలో అణగారి ఉన్న 
మాత్సర్యాగ్నిని మరొకసారి రగులజేశాడు. 


తే. “అతుల సౌభాగ్య పుణ్యసమగ్ర గరిమ । నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి 
ధృతి దజింగి తన్ను దాన నిందించుకొనుచు । హృదయమున. బాండవాంగన యెరియవలదె? 
(అరణ్య. 5.350) 


అని రాజబెట్టాడు. దానితో దుర్యోధనుడి హృదయంలో వెనుకటి పరాభవాగ్ని ప్రకోపించింది. తన ఉన్నతికి 
మిట్టిపడింది. దానికి కర్ణుడనే రుంరూమారుతం తోడైంది. 


పై కథాంశాలనుబట్టి కర్ణుడు ప్రతినాయకుడైన దుర్యోధనుడికి సహాయులైనవారిలో ప్రథమగణ్యు డనటంలో 
ఎటువంటి విప్రతిపత్తీ లేదు. దుర్యోధనుడు సచివాయత్త సిద్ధుడు. కాబట్టి అతడి చరిత్రలో కర్ణాది సచివుల - లేక - 


సహాయకుల ప్రాధాన్యం అధికంగా ఉండటం సహజం. 


లాక్షణికులు పురుషార్థ సాధనలో నాయకుడికి ముఖ్యంగా ఉపచరించేవారిని ఉపనాయకులనీ, అనునాయకులనీ 
పేర్కొన్నారు. నాయకుడివలెనే ప్రతినాయకుడికి కూడా ఉపనాయకులూ, అనునాయకులూ సహాయకులుగా ఉంటారు. 
మహాభారతంలో ప్రతినాయకుడైన దుర్యోధనుడికి ఉపనాయకుడుగా కర్ణుడు తీర్చిదిద్దబడ్డాడు. 


భరతమహర్షి నాయకుల స్వరూప స్వభావాలను గురించి నిర్దేశించాడే కాని కడమవారిని గురించి తలపెట్టనేలేదు. 
కథానాయకుడితోపాటు తరువాత రాదగినవాడూ - రామాయణంలో సుగ్రీవుడివలె ప్రత్యేక వృత్తాంతం కలిగి ఉన్నా 
రాముడికి తోడ్పడేవాడు - అంటే ఉపవృత్త నాయకుడు - ఉండవలసి ఉంటుందని మొదట గుర్తించినవాడు 
ఆనందవర్గనాచార్యులు. ఆయన “కథానాయకః ధీరోదాత్తాది భేదభిన్నః పూర్వః తదనంతరోవా” అని చెప్పి, కథానాయకులు 
ఇరువురనీ, వారు “పూర్వ” (ప్రధాన) నాయకుడనీ, “తదనంతర' కథానాయకు డనీ నిర్దేశించాడు. కాని, ఆ “తదనంతరి 
కథానాయకుడు ఎట్టా ఉండాలో “ధీరోదాత్తాది భేద భిన్నః' అనే పదంతో సూచించాడు కాని ఇదమిళత్సమని నిర్ణయించలేదు. 
ఆ తరువాత ధనంజయుడు అట్టి “తదనంతరి నాయకుడి నామస్వరూప నిరూపణం చేయదలచి కామశాస్త్రం నుండి- 
అందులో పేర్కొన్న నాయకసహాయకులలో ప్రధానుడైన “పీఠమర్దు' డిని గ్రహించి, అతడిని ఆ పేరుతో వ్యవహరించటమే 


పీఠిక: 5 


కాకుండా అతడు “విచక్షణుడనీ, నాయకుడికి అనుచరుడనీ, భక్తుడనీ, అతడికంటె కించిత్‌ న్యూనగుణుడౌతాడనీ ఒక 
లక్షణం ఏర్పరచాడు. కాని, రామచంద్రుడు ఉపకథాబంధానికి నాయకుడైనవాడిని ధనంజయుడివలె పీఠమర్చడు అని 
పిలవటానికి (అతడు కామశాస్త్ర మాత్ర ప్రయోజ్యు డనదగినవాడని కాబోలు) సంకోచించి, మిగిలిన లక్షణాలను పేర్కొనక 
అగ్యనాయకుడికంటె కించి దూనవృత్తం కలవాడనీ, “అముఖ్యనాయకు” డనీ తెలిపాడు. భోజరాజు కూడా అట్లాగే భావించి 
“తతః కైళ్చిద్గుణెర్హీనః పూజ్య శ్చెవోపనాయకః' అని చెప్పి, అభినవగుప్తపాదుడు ప్రతిపాదించిన “ఉపనాయక' పదంతో 
అతడిని వ్యవహరించాడు. శారదాతనయుడు “పతాకానాయక స్తేషా ముపనాయక ఉచ్యతే | తస్యై వాను చరో భక్తః కించి 
దూనశ్చ తద్గుణైః” అని స్పష్టంగా ఉపనాయక లక్షణాలను పేర్కొన్నాడు. అతడు ధనంజయుడి లక్షణంలోని పీఠమర్దుడికి 
బదులుగా ఉపనాయకుడిని ఆదేశించి, అతడి పతాకానాయకత్వంతోపాటు కడమ లక్షణాలను కూడా అతడివలెనే నిర్దేశించాడు. 
అందువలన ఉపనాయకుడు ఎప్పటికీ ఉపవృత్త (పతాకా) నాయకుడని ఏర్పడుతున్నది. 


ఉపనాయక గుణాలలో “తద్గుణెః” - అనేది ప్రధాన నాయక సామాన్యగుణపదం కాగా, “కించి దూనశ్చ తద్గుణాః' అనేదే 
అతడి స్వభావాన్ని తెలుపుతూ, నాయక స్వభావంతో గల భిన్నతనుకూడ విశదీకరిస్తున్నది. “త స్యైవానుచరో భక్తః) అనే 
పదాలు ఉపనాయకుడికి నాయకుడితో ఉండే సంబంధాన్ని నిరూపించటమే కాక అతడి అనుచరత్వంచేత ప్రధానేతివృత్తంలో 
స్వోపవృత్తం లీనంకాగా అతడు ప్రధాన నాయకుడిని అనుసరిస్తా డనీ స్పష్టమౌతున్నది. భోజరాజు “పూజ్యశ్చేవోపనాయకః' అనిన 
దానినిబట్టి ఉపనాయకుడు స్వయంగా '“పూజ్యుడే' అయినా “పూజ్యేషురాగో భక్తి?” అనే సూక్తిని అనుసరించి నాయకుడితో 
తనకు ఏర్పడిన “తాద్గుణ్య" సంబంధంవలన అతడిపై తనకు విశేషమైన అనురాగం అతిశయించగా, నాయకుడిపట్ల 
పూజ్యభావం కలిగి ఉంటాడని అన్వయించుకొనవచ్చును. అందువలన ఇతివృత్త నిర్వహణంలో నాయకుడికి సహాయుడిగా 
ఉంటూ, ఉపనాయకుడు తన వృత్తంతో సామాజికులలో పూజ్యభావాన్ని పొందగలుగుతాడని ఏర్పడుతున్నది. 


“కథానాయకశ్చ ధీరోదాత్తాది భేదభిన్నః పూర్వ స్తదనంతరోవా” అనే ఆనందవర్థనాచార్యుల ఆదేశాన్నిబట్టి 
ప్రధాననాయకుడు ఎట్లా ధీరోదాత్తాది భేదభిన్నుడో, “తదనంతరం నాయకుడూ-లేక- ఉపనాయకుడూ అట్లే ధీరోదాత్తాది 
భేదభిన్నుడు కావలసివచ్చునని ఏర్పడుతున్నది. దీనివలన నాయకులవలెనే ఉపనాయకులు కూడా చతుర్విధా లౌతారు. 
ఉదాత్తుడు ధర్మపురుషార్థసాధనలో సహాయుడౌతాడు. ఉద్ధతుడు అర్థసాధన సహాయభూతు డౌతాడు. లలితుడు కామపురుషార్థ 
సహాయుడూ, శాంతుడు మోక్షపురుషార్థ సహాయకుడూ బెతారు. ఈవిధంగా ఉపనాయకు లెప్పుడూ పురుషార్థ సాధనలో 
నాయకుడికి సహాయభూతు లౌతూ, విధిగా ప్రాసంగికేతివృత్తంలో వ్యాపిత్వం పొందినవారై ఉంటారు. కథావ్యావి త్వం 
లేకుండా, ఉపవృత్తాధికారులు కాకుండా ఉంటే ఎవ్వరూ ఉపనాయకులు కాలేరు. వారు సాధారణ నాయక సహాయులు 
మాత్రమే జెతారు. మహాభారతంలో విరాట ద్రుపదులు సాధారణ నాయక సహాయకులు. శ్రీకృష్ణుడు ఉపనాయకుడు. 
భీమాదులు అనునాయకులు. 


నాయకేతివృత్తంతో పెనవేసికొన్న వృత్తం కలవాడై నాయకాభ్యుదయంలో అభ్యుదయం పొందుతూ, అతడికి 
సహాయకుడుగా ఉండేవాడు అనునాయకుడు. అతడు నాయకుడితోపాటు అధికారికేతివృత్తంలో సమవ్యాపకత్వాన్నివహించి 
ఉన్నా, సమప్రాధాన్యాన్ని వహించని, అస్వతంత్రమైన చరిత్రం కలవాడు. రామాయణంలో లక్ష్మణాదులూ, భారతంలో 


పీఠిక: 6 


భీమాదులూ అట్టివారు. ఉపనాయకు డంటే ప్రాసంగికేతివృత్తానికి నాయకుడై అనునాయకుడివలె పూర్తిగా విలీనత పొందజాలని 
వృత్తంకలవాడై ఉంటాడు. 


మహాకావ్యాలలో, ఇతిహాసాలలో, నాటకాలలో నాయకానునాయకోపనాయకుల కంత ప్రాధాన్యం ఉంటుందో 
ప్రతినాయకుడికీ, అతడికి సహాయం చేసే అనునాయకులకూ, ఉపనాయకులకూ అంత ప్రాధాన్యం ఉంటుంది. సామాన్యంగా 
కావ్యాలలో నాయకుడు ధీరోదాత్తుడైతే ప్రతినాయకుడు ధీరోద్ధతుడై ఉంటాడు. ప్రతినాయక విజృంభణంలో అతడికి 
సహాయకులుగా నిలిచేవారూ, తత్తద్గుణ విశిష్టులై ఉంటారు. కాబట్టి కావ్యనాయకోపనాయక విభాగం ప్రతినాయకోపనాయకులకు 
కూడా వర్తింపజేయవచ్చును. అట్లా అయితే - మహాభారతంలో ప్రతినాయకుడైన దుర్యోధనుడికి సహాయభూతుడై, 
ప్రాసంగికేతివృత్తాన్నీ, కథావ్యాపిత్వాన్నీ పొంది, ఉపవృత్తాధికారాన్ని పొంది ఉన్న కర్గుడు ప్రతినాయక పక్షంలో ఉవనాయకుడు 
అనదగి ఉన్నాడు. ఇట్టివాడిని ఉపప్రతినాయకుడని వ్యవహరించవచ్చును. 


మహాభారతంలో శ్రీకృష్ణుడి వృత్తానికి వలెనే కర్ణుడి వృత్తాంతానికి కూడ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది. కర్ణుడు కన్య 
అయిన కుంతికి సూర్యుడివలన జన్మించి, తల్లిచేత పరిత్యక్తుడై, సూతపుత్రుడుగా ప్రసిద్ధి కెక్కాడు. సహజకవచకుండలధారీ, 
అసహాయ పరాక్రమశాలీ అయిన అతడిలో సహజక్షత్రతేజం సహస్రకిరణాలతో వెలుగొందుతూ ఉండేది. దానికి గుర్తింపు, 
గౌరవం కావలసి వచ్చింది. అదే అతడి జీవిత లక్ష్యం. తల్లక్ష్యసిద్ధికె సహాయంచేసి, అతడిని ఆదరించినవాడు దుర్యోధనుడు. 
అందువలన అతడి బ్రతుకు ఆ సుయోధనుడితో ముడిపడింది. ఉప (పతాకా) నాయకు డెప్పుడూ స్వీయకార్యసిద్ధికై 
నాయకుడిని ఆశ్రయిస్తాడు. నాయకుడు అతడికార్యాన్ని సాధించిపెట్టుతాడు. ఆ పైన ఉపనాయకుడు నాయక కార్యసిద్ధికి 
తోడ్పడతాడు. తత్రయత్న విశేషాలచేత అతడికి కథావ్యాపిత్వ మబ్బుతుంది. శ్రీకృష్ణుడు జరాసంధ వధకై పాండవుల సాయం 
తీసికొన్నాడు. ఆపైన పాండవులకు అతడు అండదండగా నిలిచాడు. రామాయణంలో సుగ్రీవుడు కూడా వాలి వధానంతరం 
రాముడికి సహాయం చేశాడు. అట్లాగే కర్ణుడి వృత్తాంతం కూడా. కర్ణుడు స్వీయ అస్తిత్వం కొరకు దుర్యోధనుడి సహాయం 
పొందాడు. అతడిని రాజ్యమేలించే యత్నంలో సహాయాన్ని జీవితాంతం సాగించాడు. అందువలన అతడి వృత్తం స్వతంత్రమైనా 


నాయకేతివృత్తానికి ఉపపోషకంగా ఉంటుంది. 


ప్రతినాయకుడైన దుర్యోధనుడు ధీరోద్దతుడు కావటంచేత దురహంకారిగానూ, కపటిగానూ, ధర్మవిరహితుడుగానూ 
చిత్రించబడ్డాడు. అతడిని సమర్థించి ప్రేరేపించిన కర్ణుడి చరిత్రంలో కూడా ఆ ఛాయలు పడకమానవు. కాబట్టి దుర్యోధనుడి 
దుష్టకార్య సహాయ సాధకుడుగా అతడు నిందితుడయ్యాడు. ధర్మరాజువలె దుర్యోధనుడు ఉభయాయత్తసిద్ధుడు కాడు. 
చాలవరకు సచివాయత్త సిద్భుడే. కాబట్టి సుయోధనుడి చరిత్రలో కర్ణుడికి అధికప్రాధాన్యం ఏర్పడింది. కర్ణుడు ఆడించినట్టు 
ఆడాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి మనసెరిగి అతడిని సమయోచితంగా సమర్థించాడు కర్ణుడు. చివరివరకు ప్రతినాయకుడి 
కొరకు ప్రతిపక్షులతో పోరి ప్రాణాలను అర్పించాడు. కాని, దుర్యోధనుడికి అపకీర్తి మిగిలింది. కర్గుడికి కీర్తితోపాటు కొంత 
కళంకంకూడా ఏర్పడినా, విషాదాంత నాయకుడివలె పరితల సానుభూతిని పొందటం జరిగింది. 


2. విషాదాంత వీరుడు: 


ప్రతినాయకుడిపై లేని సానుభూతి అతడి ఉపనాయకుడిపై ఎందుకు కలుగుతున్నది? సూక్ష్మంగా పరిశీలిస్తే అతడి 
వ్యక్తిగత చరిత్రం, అంతర్వర్తనం దానికి కారణాలని తోచకమానదు. విధి కెదురీత ఈదిన విషాదవీరుడు కర్ణుడు. అతడి 


పీర్రిక్ర: 7 


బ్రతుకులో అతడివలన లాభం పొందినవారే కాని, అతడి మేలు కోరినవారు తక్కువ. అతడు స్వయంగా ప్రజ్వలించిన 
మహాగ్నిజ్వాల! దాని చుట్టూ చేరిన మిత్రులు గాని, శత్రువులు గాని తల కొక ఇంధనాన్ని ఈవలికి తీసి మంట నార్చటానికి 
యత్నించినవారే కాని సాదరంగా ఒక్క సమిధను సవరించినవారు లేరు. కర్ణుడు తన అంతర్గతతాపాన్ని తనలోనే దాచుకొన్నాడు 
కాని పరులకు పంచి ఇచ్చి తాను సుఖించలేదు. అతడు మహావీరుడు, మహాదాత, ఉజ్వ్వలుడు. అతడు స్వతంత్ర 
నాయకుడై రాణించగలిగినవాడు. కాని, విధి ఆతడి కా అవకాశం ఇవ్వలేదు. ఆతడి ఉజ్జ్వల గుణాలను గుర్తించి 
గౌరవించినవాడు దుర్యోధనుడు. కాని, అతడు అతడి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని మన్నించలేదు; సహించలేదు. అతడు అతడిని 
స్వప్రయోజనాలకొరకు వాడుకొన్నాడు. అందువలన దుర్యోధనుడి కొరకై కర్ణుడు చేసిన కార్యకలాపమంతా అర్థసాధనైకలక్షితమై 
శుద్దధర్మాన్ని విరోధించింది. 


కర్ణుడు ధర్మస్వరూపం తెలియని అజ్ఞాని కాడు. అతడు ఎంతటి వీరుడో అంతటి ధర్మజ్ఞుడు. అర్జునుడి కంటె 
మేటి వీరుడనిపించుకొనాలని అభిలషించాడు. ఆ సాధనకు అతడి సూతకులం అడ్డం వచ్చింది. అతడికి రాచరికం 
కల్పించినవాడు దుర్యోధనుడు. దానితో అతడికి అర్జున ప్రత్యర్థిగా నిలువగలిగే అర్హత లభించింది. అతడు నిలిస్తే కదా 
ఆయన లక్ష్యసాధనం! అతడు నిలవాలంటే అతడి ప్రభువైన సుయోధనుడు నిలవాలి. కాబట్టి దుర్యోధనుడిచేత కురురాజ్య 
మేలించటం అతడి సేవాధర్మమై నిలిచింది. దుర్యోధనుడు ధర్మబద్ధంగా రాజ్యార్హతలేనివాడు. పాండవులు అతడి ప్రత్యర్థులు. 
వారు ధర్మనిరతులు. ఆ సంగతి ఆతడికి తెలుసు. అయినా పాండవులకు కీడు తలపెట్టితే కాని అతడి సేవాధర్మం, 
వీరధర్మం నిలువవు. అంపశయ్యమీద ఉన్న భీష్ముడు కర్ణుడితో అతడి జన్మవృత్తాంతాన్ని చెప్పి పాండవులతో కలిని 
ఉండుమని హితవు చెప్పినప్పుడు అత డన్నమాట లివి - 


ఉ. “మాటలు 'పెక్కులాడి, యనుమానము లేక సభం గడంగి ప 
ల్మాటు6 బరాభవించితిం జలంబున6 బాండవకోటి కెప్పుడుం 
జేటు దలంచి యే బలువు సేసితి వైరము; నాకు నింక నీ 
వీటికి వారి వీటికిని వెక్కస మయ్యెడు కయ్య మొప్పగున్‌. 


శా, “దైవాధీనము సర్వమున్‌; మనమతిం దప్పింపంగా వచ్చునే? 
నీ వింకన్‌ నను నొండు వల్కక పరానీకంబుపై6 బంపు; మ 
త్సేవాధర్మము నిర్వహించెద; బలోత్సేకంబు లోకంబునం 
భావింపన్‌ విహరించెదన్‌; మురరిపుం బార్జుం దలంకించెదన్‌”. (భీష్మ. 3.450 - 451) 


“'మత్సేవాధర్మము నిర్వహించెది నన్నాడు కర్ణుడు. కాబట్టి పాండవులపట్ల ద్వేషబుద్ధితో కాక, దుర్యోధనుడు తనను 
నమ్మి పోషించినందుకు ప్రతిఫలంగా, తన కర్తవ్యంగా పాండవద్వేషాన్ని వహించా డన్నమాట! సేవాధర్మానికి తన జీవిత 
కుసుమాన్ని అంకితం చేశాడన్నమాట! 


అయినా ధర్మనిషుడైన ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తాడనీ, అతడే రాజ్యమేల దగినవాడనీ 
కర్ణుడు భావించినట్టు ఆతడు శ్రీకృష్ణుడితో అనిన మాటలవలన తెలుస్తున్నది. 


పీరిక: 8 


క. “అనుజులు బుత్విజులుగ నీ | పని యిటు సేయు మని నీ వుపద్రష్టవుగా 
విను! కురుకుమార పశు విశ | సనమున రణయజ్ఞ మతండు (ధర్మరాజు) సమ్మతి జేయున్‌” 
(ఉద్యో. 4.45) 


అని ఉద్యోగ పర్వంలో కర్ణుడు తన మనోగతాన్ని బైట పెట్టాడు. 


ప) 


ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కౌరవపక్షవర్తులైన భీష్మాదులు పాండవుల ధర్మవర్తనాన్ని బాహాటంగా 


CAS 


మర్ధిస్తూనే సేవాధర్మాన్ని ఆశ్రయించి సుయోధన పక్షాన యుద్ధం చేశారు. వారిలో గూఢవర్తనం ఎక్కడా కానరాదు. మరి 
కర్ణు డట్టా కాదు. అతడి ప్రవర్తనలో కొంత రహస్యం ఉన్నది. కొంత ప్రకాశం ఉన్నది. కర్ణుడి హృదయం గూఢం. దానిలో 
దాగి ఉన్న రహస్యాన్ని కృష్ణభీష్మాదులు కొన్నిసార్లు గుండెకవాటం తెరచి చూపించారు కాని, ఆ చూపించటం కూడా ఒక 
రహస్యమే. కర్ణుడి హృదయం కృష్ణుడు, భీష్ముడు ఎరుగవచ్చును కాని, దానిని బయటపెట్టే ఉద్దేశంతో కర్ణుడితో అన్నారా? 
కాదు. కర్ణుడి హృదయం బయటపెట్టటానికే అన్నారు. దుర్యోధనుడి దుష్టవర్తనాన్ని నివారించాలనే యత్నంలోనే వారన్నారు. 
దుష్టచతుష్టయంలో ఒక్క కర్ణుడు మారితే భారత కథయే మారిపోతుందని భావించి అన్నారు. ఆ సత్యం ఆ కర్ణుడికి కూడా 
తెలుసు. వారందరూ కర్ణుడి హృదయంలోని అర్జునజయార్ధి అయిన ఉత్సాహతేజాన్ని చలబరచటానికై యత్నిస్తున్నారని 
అతడు తెలియనివాడు కాడు. అట్లా కాకపోతే అతడి జన్మరహస్యం తెలిసికొన్న మహామహు లందరునూ దానిని గుండెలలో 
దాచికొని అతడికే ప్రత్యేకంగా రహస్యంగా, స్వీయకార్య సాధనోపాయంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది? భీష్ముడు కాని, 
కృష్ణుడు కాని, కౌరవసభలో ఎందుకు ఆ సంగతి చెప్పలేదు? ధర్మజుడికి ఎందుకు తెలియజేయలేదు? కన్నతల్లి కుంతి 
మూగనోము ఎందుకు పట్టింది? పాండవ రక్షణార్థమే కన్నతల్లి కర్ణ జన్మ రహస్యాన్ని చెప్పింది చాలక అతడిని మృత్యువునోట 
నెట్టేందుకే యత్నించింది. సూర్యభగవాను డన్నట్లు అతడి జన్మకథ దేవరహస్యం కావచ్చును. లేదా, మానవ రహస్యం 
కావచ్చును. రాజనీతి రహస్యం కావచ్చును. ఆ రహస్యం అతడి కిచ్చే తిలోదకాలు గాని లోకానికి చాటలేదు. అది అట్లా 
జరుగుతుందని కర్ణుడికి కూడా తెలుసు. అందరికీ అన్నీ తెలిసినా దానిని రహస్యంగా ఉండేటట్లు చేయటమే విధి 
నిర్ణయం- “దైవాధీనము సర్వమున్‌” అని నిట్టూర్చిన కర్ణుడు విధిజ్ఞాడు కాదంటామా? ధర్మం అతడికి తెలియదంటామా? 
విధి విలాసం వలన విషాదాంతానికి గురి అయిన వీరశేఖరుడు. విషాదాంత నాయకుడి వంటి వాడు కర్ణుడు! 


కర్ణుడి హృదయం దుర్యోధనుడికి తెలియదు: పాండవులకు తెలియదు: విధి అతడి జన్మ రహస్యాన్ని లోకానికి 
తెలిసేటట్ట్లు చేయలేదు. కర్ణుడు తన హృదయాన్ని లోకానికి చాటలేదు. కాని, పఠితకు రహస్యాలన్నీ తెలుసు. కథలోని 
ఈ కీలకమే కర్ణుడికి అపారసానుభూతిని సంపాదించిపెట్టింది. 


కావ్యాలలో ప్రతినాయకుడు యుద్ధంలో విజితుడు కావటమో, హతుడు కావటమో జరిగితీరుతుందని పఠిత కొక 
పరిజ్ఞానం మనదేశంలో సామాన్యంగా ఉంటుంది. అట్లాగే ప్రతినాయక పక్షవర్తి అయిన ఉపనాయకుడి వధ సంభావ్యమే 
అని తలంచబడుతూ ఉంటుంది. కాబట్టి పఠితలు అత డెట్టా జీవించి, ఎట్టి పరిస్థితులలో చనిపోయినట్లు చిత్రించబడుతాడో 
తెలిసికొనటానికి ఉత్సుకులై ఉంటారు. ప్రతినాయక పక్షం నాయకపక్షంవారికి అడుగడుగునా అగ్నిపరీక్షలు పెట్టగల 
విగ్రహశక్తీ, ధైర్యసాహసాలూ కలిగి జీవించగలగటమే జీవించటం అనబడుతుంది. శక్తివంచన లేకుండా పురుషకారం చేస్తూ 


పీరిక:9 


నాయకుడితో పోటీపడి, ఓడి శరణు వేడటమో, ప్రాణా లర్పించి పరువు కాపాడుకొనటమో కావాలి. కర్ణుడు శత్రువులకు 
సింహస్వప్నమై (బ్రతికాడు. చివరకు రణనిహతుడయ్యాడు. ఆ రణమరణం కరుణారసపూరితం. ఎంతటివాడు ఎట్టా 
మరణించాడని సహృదయులు కన్నీరు కారుస్తారు. 


ధర్మరాజుకు దుర్యోధను డంటే భయం లేదు కాని, కర్షు డంటే కలవరపాటు. అరణ్యాజ్ఞాతవాస కాలంలో- 
'పదుమూండు వర్షముల్‌ పగలును రేలును । గర్జుదర్పం బెట్లు గడతు నొక్కొ! 

యనుచింత జేసి యాహారనిద్రలు లేక | పరితాప మందితిం బశువు. జేయ 

విప్రులు పట్టరా వెజ సొచ్చి యొదిగాడు | గవయంబు చాడ్పున. గర్జ భీతి 

నుల్లల నుడుకుచు నుండుదు. గర్జ్హుండు । విడువక మోమున వ్రేలునాకు”. (కర్ణ. 3.33) 


ల్‌ 


అని చెప్పుకొన్నాడు. కర్గుడి శరపాండిత్యమే పార్టుడిచేత తపస్సు చేయించింది. పాండవ వీరులందరూ అంతో ఇంతో 
యుద్దాలలో ఓడించబడినవారే. అందరికంటె అవమానం పొందినవాడు ధర్మరాజు. అందరికంటె భయపడ్డవాడు అర్జునుడు. 
యుద్ధంలో కర్ణుడికి ఓడి, బాణాఘాతాలకు గురి అయి శిబిరానికి తిరిగివచ్చిన ధర్మరాజు, అతడిని చంపివస్తానని శపథంచేసి 
వెళ్ళిన పార్టుడు తనను పలకరించటానికి మధ్యలోనే తిరిగిరాగా అర్జునుడితో కోపంతో అన్నమాటలు కర్ణ ప్రతాపానికి ఆతడు 
పడిన భయాన్ని తెలిపాయి. 


క. “విను! కర్ణున కే నోడితి | నన నేటికి? నీవు నోడి; తనిలజ మాద్రీ 
తనయులు మున్నే యోడిరి; | మనతో. గూడంగ6 గంసమర్దనుం డోడెన్‌.” 


క. “కావున మన మింక ననికిం | బోవం బని లేదు; విపినభూమికి. జని య 
చ్చో వెజిపు దక్కి తపసుల । మై విచ్చలవిడి. జరింత మందజము.దగన్‌. 


క. “కాదేని బిరుదు లాడక | సాదులమై వినయ మొప్ప జని కురునాథుం 
డేది పనిచినను జేసి ద | యాదృష్టి నతండు చూచున టుండందగున్‌.” (కర్ణ. 3. 53-55) 


నాయకుడు ఓడితే అనునాయకులూ, ఉపనాయకులూ కూడా ఓడినట్లే పరిగణించుమన్నాడు ధర్మరాజు. దానికి 
ప్రతిగా అనునాయకుడు కాని, ఉపనాయకుడు కానీ శత్రువు నోడించి నాయకుడికి ఫలం దక్కించాలి. ఆ స్థితిలో అర్జునుడు 
అన్నమాటలు గమనించదగినవి. 


తే. “పట్టపగలింటి సూర్యుని పగిది. గర్జుం । డుగ్రమూర్తియై వెలుంగుచునున్నవాండు; 
మన రథం బివ్ష మాధవ! మరలనిమ్ము; । బ్రతికియుండిన శుభములు వడయ వచ్చు". (కర్ణ. 3.18) 


అట్లని కర్ణుడిని అర్జునుడోడించలేడని కాదు. ఈ మాట లన్నది కర్ష్ణుడి చివరినాటి యుద్ధంలోనే. అంతకు ముందు 
కర్ణుడిని చూచి పార్టుడు భయపడిన ఘట్టం అరుదు! కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడని ఘట్టం కూడా అరుదు! కాని. 
ఆనాడు కర్ణుడితో యుద్ధమనగానే పార్టుడికి నఖశిఖాపర్యంతం ముచ్చెమటలు పట్టాయి. కర్ణుడికి దీటైన వీరుడు శ్రీకృష్ణు 
డొక్కడే అనీ అంటూ, 'నీ (ధర్మరాజుయొక్క) నేర్చు, భీము లావు. నరుని విలుబల్మి యతనికి (కర్ణుడికి) హరికి. గల్గునని 
నారదుడు లెక్కవేసి చెప్పాడు. 


పీర్రిక : 10 


ఇటువంటి మేటివీరుడు, పురుషకారం వెలార్చి, కురుక్షేత్రంలో అర్జునుడితో తలపడి ఘోరయుద్దం చేశాడు. 
విక్రమం ప్రదర్శించినా విధిచాలక అతడు నేలకూలాడు. నాయకపక్షంవారి తీవ్రయత్నానికి ఎకైక హేతువు కావటం కంటె 
వీరుడికి కావలసిన గుర్తింపు మరే ముంటుంది? అట్టివాడు ప్రతినాయకోపనాయకుడైతే బ్రతుకవలసిన దానికంటె ఘనంగా 
బ్రతికినట్లే. అట్టి కర్ణుడికి - పరశురాముడి వద్ద భార్గవాస్తాంతం బాణవిద్య నభ్యసించిన జోదుకు - కృష్ణుడి మాయచేత 
ఇంద్ర దత్తమైన శక్తి, సర్పముఖాస్త్రం, రౌద్రమంత్రపూరితమైన బాణం వమ్మైపోవటంతో కన్నీరు నిండింది. రథచక్రం నేలలో 
క్రుంగటంతో మనసులో ధైర్యం కుంటువడింది. భార్గవాస్త్రం స్ఫురించకపోవటంతో సర్వం ముగిసింది. కఠినమైన విధి 
కసితీర్చుకొన్నప్పుడే కరుణమాలిన శత్రువు కుత్తుక త్రెంచటంతో కర్ణుడి కన్నుమూత కరుణారసభరితమై పోయింది. కన్నీరు 
కార్చే కొడుకులు కూడా కదనరంగంలో కన్నులు మూశారు. మిత్రుడైన రారాజు హే కర్ణా! అంటూ అందరిబదులు 
తానొక్కడే ఎలుగెత్తి శోకించాడు. 


మహాభారతకథలో కర్ణుడు చివరకు మరణించటం కంటె మరొక ప్రత్యామ్నాయం లేదు. కర్ణుడుండగా దుర్యోధనుడికి 
చావు లేదు. ధర్మరాజుకు విజయం లేదు. కథకు ప్రగతి లేదు. ఒకవేళ కర్ణుడికంటె ముందే దుర్యోధనుడు చనిపోతే కర్ణుడు 
బ్రతికి ఫలం లేదు. పైపెచ్చు ధర్మరాజుకు రాజ్యసిద్ధి లేదు. అంటే నాయకుడికి ఫలభుక్తి లేదు. ఇన్ని లేములకు కలిమి 
కలిగించింది కర్ణుడి విషాదాంతం. ఉపనాయకుడుగా ఇతిహాసంలో ఉపజీవించి, ప్రతినాయక ప్రతిష్టను పెంచి, శత్రు పక్షంనుండి 
ప్రశంసలు పొంది, ప్రతినాయక సహాయకుడిగా మాత్రమే కాక, స్వతంత్ర ప్రతిపత్తి గల వీరుడుగా రాణించిన కర్ణుడు భారత 
పాత్రలలో విశిష్టుడు. ఉపప్రతినాయకుడుగా ఉజ్జ్వలవృత్తాన్ని నిర్వహించి అపార ప్రతిష్టను గడించిన విషాదవీరుడు కర్ణుడు. 
అందుకే “కర్ణుడు లేని భారతం’ భారతమే కాదని విజ్ఞాల వివేచన! కర్ణుడి తల భారతమనే నానుడి ఏర్పడింది. 


3. కర్ణపర్వం ఒక ప్రబంధం: 


మహాభారతేతిహాస నాయకులైన పాండవుల చరిత్రను పుట్టిందిమొదలు గిట్టేంతవరకు పురుషార్థ సాధనరూవమైన 
జీవితవివరాలతో వర్ణించటం ఇతిహాస లక్షణం. అట్లాగే భారతవీరుల చరిత్రలుకూడా పుట్టిందిమొదలు గిట్టేంతవరకూ 
ప్రధానకథకు పరిపోషకంగా సాగటం కూడ ఇతిహాస కథావిశేష స్వభావం. అందులో యుద్ధపర్వాలకు ప్రత్యేక ప్రతిపత్తి 
ఉన్నది. నాయక ప్రతినాయక పక్షాలవారు విజయం కొరకు ప్రతిదినం చేసే యుద్ద ప్రయత్నం ఒక రసవత్తర ఘట్టం 
కావచ్చును. కౌరవపక్షంలోని సర్వ సైన్యాధ్యక్షుడు చేసే యుద్దవ్యూహాలూ, విజయఘట్టాలూ, విఫలయత్నాలూ, ఫలితాంశాలూ 
కలిసి ఒక స్వయంసమగ్రమైన ప్రబంధంగా రాణిస్తుంది. ఆ దృష్టితో చూస్తే భీష్మద్రోణ పర్వాల వలెనే కర్ణపర్వం కూడా 


ఒక ప్రబంధం! 
ఇతిహాసంలో భాగమైన ప్రబంధంలో కానవచ్చే ప్రధానాంశాలు:- 
(1). ఇతిహాస స్వభావాన్ని వ్యక్తీకరించే కథకశ్రోతృసంబంధ నిర్వహణం. 


(2). ఆఖ్యాన కథాకథన చాతుర్యం. 


(3). ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం. 


పీర్రిక్ర : 11 


(4). నాటకీయతను పోషించే సంభాషణ సంవిధానం. 
(5). వర్ణనా వైదగ్ధ్యం: రచనాశిల్పం. 


(6). రసరామణీయకం. 


ఇవన్నీ కర్ణపర్వం కర్ణపర్వం (చెవులపండుగ - వినటానికి ఇంపు కలిగించేది) కావటానికి తోడ్పడ్డాయి. 
(1). ఇతిహాస స్వభావం: 


ఇది ఇట్టా జరిగింది అని చూచి చెప్పిన కథనం ఇతిహాస స్వభావం. భారతయుద్ద పర్వాలలో కథకుడు 
సంజయుడు. ప్రథమశ్రోత ధృతరాష్ట్రుడు. కథకుడు చూచినదానిని కాలక్రమ పద్దతిలో చెప్పుతుంటాడు. శ్రోత ఆసక్తితో కొన్ని 
వివరాలు అడుగవచ్చును. లేదా, ఒక ఘట్టాన్ని ముందుగా చెప్పుమని అడుగవచ్చును; లేదా, ఎక్కడైనా ధర్మసందేహంగాని, 
అనుమానంగాని కలిగితే దానిని తీర్చికొనటానికి కొన్ని ప్రశ్నలు వేయవచ్చును; లేదా; వింటున్న సన్నివేశాలకు స్పందించవచ్చును. 
లేదా, కొన్ని విషయాలు చర్చించవచ్చును. ఇంత వైవిధ్యంతో కూడుకొన్న శ్రోతృ ప్రవృత్తిని సర్వాంగసుందరంగా ధృతరాష్ట్రుడు 
ప్రదర్శించటం కర్ణపర్వంలో విశేషం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు: 


(అ) శోకోపహతుండైన ధృతరాష్ట్రుడు తన సంశయం తీరేటట్టు కర్ణుడి మరణానికి ముందు చనిపోయిన వారిని 
స్పష్టంగా పేర్కొనుమని అడిగాడు. దీనివలన ఈ పర్వపూర్వరంగ సంస్మరణానికి వీలయింది. 


(ఆ) కర్ణుడి మరణవార్త విని ధృతరాష్ట్రుడు హాహాకారాలు చేస్తూ దుఃఖించాడు. కర్ణుడిని ప్రశంసిస్తూ విలపించాడు. 
మరణోద్యుక్తు డయ్యాడు. ద్రోణుడు గతించినప్పుడు కూడ ఇంతగా బాధపడలేదు. సంజయుడు ఓదార్చగా తేరుకొని, పెక్కు 
భంగుల నెవ్వగలు బయలుపడేటట్లు పలికి కర్ణుడు చనిపోయిన విధాన్ని వివరంగా వినిపించుమని కోరాడు. 


ఉ.  “పాండవకోటి సూతసుతుపై నడతెంచిన చంద మెట్టు? లా 
ఖండలసూతి సర్పముఖ కాండము తాకున రూపుమాసి పో 
కుండుట యెట్లు కల్లె? సమరోద్దతి దక్కటి నల్వురందు నె 
ట్లుండె బలద్వయంబు? నెటు లోపి పెనంగె దినద్వయంబునన్‌?' (కర్ణ. 1.46) 


ధృతరాష్ట్రుడు వేసిన ఈ ప్రశ్న కర్ణపర్వంలోని కథాంశాల ప్రాధాన్యాన్ని నిర్దేశిస్తూ, కీలకాంశ విస్తరణకు మార్గం 
చూపింది. 


(ఇ) దుర్యోధనుడివైపున్న వీరులు పడిపోతున్నా, కౌరవులవైపు మహావీరులు పోరాడుతున్నా పాండవులలో ఒక్కడుకూడా 
కీడుపొందకుండా ఉండటాన్ని సహించలేక “దైవం బలవంత మయింది అని నిట్టూర్చాడు. విదురుడు ఆ పరిస్థితుల 
కన్నింటికీ ధృతరా షుడే మూలకారణమని పలికాడు. ధృతరాష్ట్రుడు మరేమీ మాట్లాడలేక రెండవనాటి యుద్దం ప్రారంభించే 
సందర్భంలో కర్ణుడు ఆలస్యంగా రణరంగానికి రావటానికి వెనుకనున్న కారణాన్ని తెలుపుమని కోరాడు. ఈ ప్రశ్న కర్ణుడికి 
శల్యుడిని సారథిగా ఉండటానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నాన్నీ, శల్యుడు పెట్టిన నియమాలను గురించి వివరంగా 
చెప్పటానికి కథనంలో అవకాశం కలిగించింది. 


పీర్రిక్ర : 12 


(ఈ) భీముడు కర్గుడిని యుద్ధంలో మూర్చితుడిని చేసి నాలుక కోయబోగా శల్యుడి హితబోధను విని అతడు 
ఆ ప్రయత్నం నుండి విరమించాడన్న వార్తను విని ధృతరాష్ట్రుడు పొందిన స్పందన విశిష్టమైనది. 


క. “పాండవుల నాజి నోర్చు ని । తం డని మీ రాజు సూతతనయుని. బొగడున్‌; 
గం డడంచె భీముం డిట్టి మ | గండు గలండె? పిదప నెట్లు గయ్యము సెల్లెన్‌?? (కర్ణ. 2.215) 


“ఇట్టి మగండు గలండె?”* అనే వాక్యం కర్ణుడి కెంతగా వర్తిస్తుందో, భీముడికి కూడా అంతగా వర్తిస్తుంది. అయితే 
ఒకరి అర్థంలో అధిక్షేప వాక్యం! రెండవవారి అర్థంలో ప్రశంసావాక్యం బెతుంది! స్పందనను మెరుపువలె ఒకపద్యంలో 
నిబంధించి పఠితలలో దాని కాంతి ననుభవించే స్ఫూర్తిని ప్రసాదించటం ఈ రచనా ప్రయోజనం. 


(ఉ) ధర్మరాజు కర్ణుడితో పోరి ఓడిపోయి పలాయనం చిత్తగించగా ధృతరాష్ట్రడు సహజగ్రోత వలె ఆసక్తితో ఇట్టా 
అన్నాడు: 
ఆ. “మొదలిరాజు సభయముగ నిట్లు సమరంబు । దొజంగి చనియె నట్టె పెజబలంబు 

దొరలు నిలిచిపోరు టరిది; యనంతర । వర్తనంబు విప్రవర్య చెప్తుము!” (కర్ణ. 2.397) 


ద్వితీయాశ్వాసాంతాన ఈ ప్రశ్న నడిగించి, సమాధానం తృతీయాశ్వాసంలో మొదలుపెట్టటం భావికథలో ఆసక్తిని 
పెంచటం కొరకే. ఇది ఆశ్వాసవిభాగంలో పాటించే కథనశిల్పం. 


(ఊ)క. “అనిలజానకు( జాలయడె నా | తనయుడు? మోసంబు గాక ధర్మజు. డ ట్ల 
బ్బిన( బోనిచ్చుట రాధా | తనయునకున్‌ బుద్ది యగునె? తప్పెం దప్పెన్‌'. (కర్ణ. 3.3) 


కర్ణుడు ధర్మరాజును చంపకుండా వదలి పెట్టినందుకు మూలకారణం తెలియక ధృతరాష్ట్రుడు వ్యక్తం చేసిన 
అనుమానం ఇది. ఇది కథలో ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుందో కర్ష్ణుడి శీలచిత్రణంలో కూడా అంత వైశిష్ట్యాన్ని పొంది 


ఉంటుంది. 
2. ఆఖ్యాన కథాకథన చాతుర్యం: 


మహాభారతంలో కర్ణుడికథ ఆరు ఘట్టాలలో అద్భుతంగా ప్రకాశిస్తుంది. 1. సూర్యుడివరంతో కన్య అయిన కుంతికి 
పుట్టి ఆమెచేత పరిత్యక్తుడై రాధేయుడై పెరగటం; జన్మరహస్యం దేవరహస్యంగా మిగలటం. 2. గురువుల వద్ద వివిధాస్త్ర 
శస్త్ర పాండిత్యాన్ని సాధించటం. 3. బ్రాహ్మణ భార్గవాదుల వలన కలిగిన శాపాల వృత్తాంతాలు. 4.దుర్యోధనుడితో స్నేహం 
చేసి, ఆతడికొరకు చేసిన యుద్దాలలో కలిగిన విజయ పరాజయాలు. 5. కురుక్షేత్ర యుద్ధంలో క్రమంగా శాపాల 
ప్రభావాలకు గురికావటం. 6. కర్ణమరణానంతరం అతడిని గురించిన ప్రశంసలు, స్మృతులు, జన్మరహస్య ప్రకాశనం. 
లోకప్రకాశకుడైన సూర్యుడికి జన్మించినా కన్న తల్లిదండ్రుల పేర్లు బయటపడకుండా చీకటిలోనే కర్ణుడు జీవించాడు. 
ఎడనెడ కొందరికి ఆతడి జన్మరహస్యం తెలిసినా అది ప్రకటితం కాకుండా దేవరహస్యంగానే మిగిలిపోయింది. అతడికి అస్త్రా 
లెన్ని ఉన్నాయో శాపాలు కూడా అన్ని తగిలాయి. అతడిని మిత్రుడిగా మన్నించి అంగరాజ్యాభిషేకం చేసిన దుర్యోధనుడి 
హృదయాన్ని మెప్పించటానికి ఎన్నో వ్యూహాలు పన్నాడు, యుద్దాలు చేశాడు. జయాపజయాలను పొందాడు. అయితే అతడు 


సేవాధర్మానికే అంకితమయ్యాడు. అతడు మహాదాత. పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను సైతం ఇంద్రుడికి దానం చేసి 


పీర్రిక : 13 


దానకర్ణు డనిపించుకొన్నాడు. కురుక్షేత్ర యుద్దం సంభవించటానికి దుర్యోధనుడి దురాలోచనం ఎంత కారణమో, కర్షుడి 
దుర్నీతి అంత కారణమైంది. సంధియత్నం చేయటానికి వచ్చిన కృష్ణుడిని బంధించే యత్నానికి మూలకారణం కర్షుడే. 
దుర్యోధనుడికి అంతటి ఆప్త మిత్రుడు మరొకడు లేడు. అయినా, ప్రభుసేవాధర్మం కంటె స్వీయధర్మాన్ని కలుషితం 
కాకుండా రక్షించుకొన్న ఆత్మాభిమాని. అతడి తపస్సులు, అస్త్రబలాలు, శాపాలు ఎన్ని ఉన్నా కుంతి కర్ణజన్మరహస్యాన్ని ఎంత 
భద్రంగా దాచిందో అట్లాగే తన శాపరహస్యాలను కడుపులో దాచుకొని తల్లిపోలికలను ప్రకటించాడు. రహస్యంగా తల్లికి 
పార్టుడిని తప్ప మిగిలిన పాండవులను చంపనని మాట ఇచ్చాడు. ఇవన్నీ దుర్యోధనుడికి తెలియవు. అందువలన కర్గుడు 
ద్విపాత్రాభినయం చేసిన నాయకుడయ్యాడు. అయితే ఎన్ని శాపాలున్నా, అన్ని వరాల్లాగా ఆయుధ సంపత్తిని 
సంపాదించుకొన్నాడు. అస్తాలలో ముఖ్యమైనవి ఇంద్రదత్తమైన శక్తి, నాగాస్త్రం. ఈ రెండింటినుండి తప్పించుకొని అర్జునుడు 
ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని భావించాడు. కాని, శ్రీకృష్ణుడు తన దివ్యమాయతో ఆ రెండింటిని విఫలం చేశాడు. 
కర్ణుడి జీవితాన్ని అర్జునుడితో ముగింపజేశాడు. కర్ణుడి పరాక్రమాన్ని తలచి ధర్మరాజు నిద్రపోలేదు; కర్ణుడు కన్నుమూసేంతవరకు 
కృష్ణుడు కనురెప్ప వేయలేదు. కర్ణుడిని చంపి శపథం నెగ్గించుకొనేంతవరకు అర్జునుడు శాంతితో ఉండలేదు. వెలుగునీడల 
కర్ణజీవితం విధి నిర్వహించిన వింతనాటకం; మంత్ర ప్రభావంతో పుట్టిన మహావీరుడు అంతం కావటానికి విధి నిర్వహించిన 
వింతతంత్రం ఎంత నడిచిందో తెలిపే కర్ణవృత్తాంతం ఆద్యంతం అద్భుతం. శాంతిపర్వంలో నారదమహర్షి ధృతరాష్టుడితో 
కర్ణసంహారం ఎంతమంది ఎన్నివిధాలుగా చేశారో పేర్కొన్నాడు. 


చ. “వినుము నరేంద్ర! విప్ర డలివెన్‌; జమదగ్ని సుతుండు శాప మి 
చ్చె; నమరభర్త వంచనము సేసె; వరం బని కోరి కుంతి మా 
న్చె నలుక; భీష్ము. డర్భరథు జేసి యడంచెం గలంచె మద్ర రా 
జనుచిత మాడి, శౌరి విధి యయ, నరుం డని. జంపెం గర్జునిన్‌. (శాంతి. 1.35) 


శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నట్టుగా లోకంలో బహుళ ప్రచారంలో ఒక చాటువు కూడా ఉన్నది. 


క. 'నరుచేతను, నా చేతను । వర మడిగిన కుంతిచేత, వాసవుచేతన్‌ 
ధరచేత, శల్యుచేతను ।; అరయంగా కర్లు౭ డీల్గె నార్వుర చేతన్‌” 


ఈ పద్యానికి అంత ప్రజాదరణం రావటానికి కారణం ఆ మాటలు కృష్ణుడు చెప్పినందుకే. కృష్ణుడు పాండవ 
సహాయకుడుగా కాక, “శౌరి విధియయె్యె” నని చెప్పిన నారదోక్తులలోని సత్యాన్ని ప్రజలు నమ్మారు కాబట్టీ. అంటే కర్ణుడి 
మరణానికి తెరవెనుక వ్యూహాన్ని విరచించిన విధి కృష్ణు డనేమాట సత్యం కాబట్టి. విధి మాటకు తిరుగులేదు కాబట్టి. విధి- 
అదృష్టానికీ, భగవంతుడికీ మారుపేరు. 


మానవుడు చేసే శుభాశుభ కర్మలలో విధి జోక్యం చేసికొనడు. కాని, వాటి ఫలాలను అతడు అనుభవించే 
విధానానికి సాక్షిగా నిలిచి అది వర్తిల్లేటట్లు చూస్తాడు. అందులో విధి తన కర్షృత్వాన్ని ప్రదర్శించడు. కాని, కర్మకు తగిన 
ఫలం అనుభవింపచేసే శక్తిగా గోచరిస్తాడు. మహాభారతయుద్ధం ప్రారంభ మయేవరకు కర్ణుడు నిర్వహించిన పాత్ర 
ధర్మాధర్మ కర్మనిర్వహణ రూపమైనది. వాటి మిశ్రమ ఫలం అనుభవించే భాగం యుద్దపర్వాలలో సాగుతుంది. మొదట్లోనే 
భీష్ముడు అతడిని అర్జరథుడిగా నిర్ణయించాడు. దానికి ఆత్మాభిమాని అయిన కర్ణుడు కోపించి భీష్మమరణానంతరంగాని 


పీర్రిక్ర : 14 


యుద్ధంలో పాల్గొననని శపథం చేశాడు. అందుచేత అతడి యుద్ధప్రవేశం ద్రోణపర్వంలో జరిగింది. ద్రోణపర్వంలో కర్గుడు 
ఇంద్రదత్తమైన శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించి ఆత్మరక్షణం చేసికొన్నాడు. దానితో అర్జునుడికి ఒక ప్రాణగండం 
తప్పిందని శ్రీకృష్ణుడు సంతోషించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మరొక రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. ప్రతిరోజూ యుద్దానికి 
బయలుదేరేముందు శక్తి ప్రయోగంతో ఆనాడు అర్జునుడిని చంపుతానని మిత్రుల ముందు కర్ణుడు ప్రతిజ్ఞచేసేవాడట! కాని, 
శ్రీకృష్ణుడి మాయాప్రభావం వలన యుద్ధంలో కర్ణు డాసంగతే మరచిపోయేవాడట! అది విధి ప్రదర్శించిన వైష్ణవమాయ! 


ద్రోణపర్వంలో శక్తి విరహితు డయ్యాడు కర్ణుడు. కర్ణపర్వంలో ఇక శాపాలు తమప్రభావాలను ప్రదర్శించటం 
ప్రారంభించాయి. నాగాస్త్రం శ్రీకృష్ణుడి చాకచక్యంతో అర్జునుడి మెడ త్రుంచకుండా కిరీటాన్ని నేలపై పడవేసింది. కిరీటం 
పడటం తల నేలమీద పడటం వంటిదని ధర్మసూక్ష్మం చెప్పుకొంటే విధి అయిన శ్రీకృష్ణుడు అటు కర్ణుడి కోరికనూ, సర్పాస్త్ర 
ప్రతీకారాన్నీ కూడా లాంఛనప్రాయంగా తీర్చినవాడయ్యాడు. పార్టుడు బ్రతికాడు. ఇక మిగిలిన శాపాలు వర్తిల్లాలంటే కర్గుడు 
జగదేకవీరుడుగా ప్రకాశించాలి; అతడికి దీటుగా అర్జునుడు మహావీరుడుగా రాణించాలి. కర్ణవిజృంభణంతో అతడికి 
విజయం సిద్ధించే సృహ రణరంగంలో ఏర్పడాలి. అర్థరథుడికి అర్జునుడు సరి అయిన ప్రత్యర్థి కాడు. అయినా, ఆనాడు 
కర్ణుడు మహారథుడుగా వెలుగొందాలి. అర్జునుడిని ఓడించి చంపివేసే ప్రతాపాన్ని ప్రదర్శించాలి. శాపాల ప్రకారం అప్పుడే 
రథచక్రం క్రుంగిపోవాలి, భార్గవాస్త్రం స్ఫురించకుండా పోవాలి, మహాస్తాలు వమ్ముకావాలి, విధి బలీయమై వక్రించి కర్ణుడు 
పార్టుడిచేత మృతిచెందాలి. ఈ కార్యక్రమాన్ని పార్ధసారథి విధిపాత్రగా నిర్వహించాడు. కాబట్టి కర్ణపర్వం విధి నిర్వహించే 


కథాసంవిధానం. 


విధిపాత్ర నిర్వహించే భగవంతుడు ఎంతటి గడుసరివాడంటే - తాను కారకుడైనట్లుగా గాని, కర్త అయినట్లుగా 
గాని, ఫలప్రదాత అయినట్లుగా గానీ బయటపడడు. అంటే కర్శృత్వస్పృహను ప్రకటించడు. కాని, జరిగిన కార్యాన్ని, తాను 
జరిపించిన క్రమాన్ని కల్లాకపటం లేకుండా ప్రకటిస్తాడు. అది లోకులకు విధిలీలగా గాని, విధివంచనగా గానీ తోచవచ్చును. 
కాని, ఆ రెండింటికీ అతడు అతీతుడుగా ఉండటం విధిపాత్ర నిర్వహించే శ్రీకృష్ణుడి విశిష్టవ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం వస్తుధ్వని 
నాశ్రయించి ప్రతీయమానం కావటం కథన చాతుర్యం. 


3. ఆఖ్యానానికి అనుకూలమైన ఉపాఖ్యానాల కథనం: 


కర్ణపర్వంలో కర్ణార్దునుల బలతారతమ్య నిరూపణ ఘట్టాలు కథానిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తాయి. ఈ 
అంశాన్ని ఉపాఖ్యానాల ద్వారా కూడా పోషించటం ఒక కథాకథన శిల్పం. దుర్యోధనుడు చెప్పిన త్రిపురాసుర సంహారం, 
శల్యుడు చెప్పిన హంసకాకీయో పాఖ్యానం కర్ణపర్వంలో ఆసక్తికరమైన కథా ప్రయోజనాలను సాధించాయి. 


కర్ణుడి మొదటినాటి యుద్ధంలో ద్వంద్వయుద్దాలు బాగా జరిగాయి. తులనాత్మక పరిశీలనంలో కృష్ణసారథ్యంవలన 
అర్జునుడు అసాధ్యుడు కావటంచేత కర్ణుడికంటె అతడికి ఎక్కువ విజయావకాశాలు కనబడ్డాయి. అందువలన రండవనాటి 
ఉదయం కర్ణుడు శల్యుడిని తన రథసారథిగా ఉండేటట్లు ఒప్పించుమని దుర్యోధనుడిని కోరాడు. శల్యుడు ప్రశంసాప్రియుడనీ, 
అభిమానధనుడనీ, ఇచ్చినమాటకు కట్టుబడతాడనీ తెలిసిన దుర్యోధనుడు అతడిని సముచిత సంభాషణతో ఒప్పించాడు. 
ఆ ఒప్పించటానికి అతడు మూడంచెల పథకాన్ని ముందుకు తెచ్చాడు. 


పీఠిక : 15 


1. శల్యుడి వ్యక్తిత్వాన్ని ప్రశంసించి, కర్ణసారథ్యం నిర్వహించవలసిన ఆవశ్యకతను ప్రస్తావించి శల్యుడిని ప్రార్థించి 


అతడిని సుముఖుడిగా చేసికొనటానికి ప్రయత్నించటం. 


సః “'సత్యవ్రతంబును, శాత్రవ దుర్దశా | పాదనంబును, మహాభాగతయును 
నీకు నైజంబులు; నాకు బెద్దయు. గూర్తు | గావున ని న్నేను గారవించి 
వినతుండ నై వేండికొనియెద, రాజుల | నడుమ నీ దగు సౌమనస్య మెజింగి 
యర్షును నని దెగటార్చంగ వలయుట | యూహించి, సంభృతోత్సాహలీల. 


ఆ. గావు మితని' ననుచు గర్జుని. జూపి యీ | తని రథంబు గడపు మనఘ! యిట్టు 
లైన నితడు పగజి6 బోనీక పొదివి య । స్టలిత గతుల నొంప6 జంప జాలు”. (కర్ణ. 1.245) 


భీష్మద్రోణులు పోయిన తరువాత పలుచబడిన కౌరవసైన్యంతో జయాన్ని కోరే దుర్యోధనుడు కర్ష్గుడినే నమ్ముకొన్నట్లే 
పేర్కొని, ఆ విజయాన్ని సాధించిపెట్టే కర్ణసారథిగా అంగీకరించుమని శల్యుడిని ప్రార్థించాడు. 


2. శల్యుడు సూతకులజుడికి సారథ్యం చేయటం అవమానకరమనీ, పరాక్రమంలో కర్ణుడి కంటె తానే మిన్న అనీ, 
అవసరం వస్తే సర్వసైన్యాధ్యక్ష పదవి నిర్వహించగలిగినవాడ ననీ, కర్ణుడు తనలో పదునారవ అంశానికికూడా సరిపోడనీ 
పలికి కర్ణపక్షపాతంతో తనను అవమానించటం తగదని తన అసమ్మతిని తెలిపాడు. అతడి అసమ్మతిని మాన్సే నిపుణమైన 


సమాధానాన్ని సహేతుకంగా చెప్పి అతడిని ఒప్పించటం రెండవ అంచె. 


“శల్యుడా! నిన్ను మించిన రథికు లెవరున్నారు? కర్ణుడు మాత్రం అంతేకాదా? బలవంతులైన శత్రువులకు 
హృదయశల్యంగా ఉండేవాడివి కాబట్టి నీకు శల్యు డనేపేరు సార్థకమయింది. నా అభిప్రాయం వినుము. అర్జునుడి కంటె 
రథికగుణాలలో కర్ణుడు గొప్పవాడు. అశ్వహృదయ పరిజ్ఞానంలో కృష్ణుడికంటె నీవు అధికుడవు. అర్జునుడికి ప్రతివీరుడిగా 
కర్ణుడిని నిలిపాము కాబట్టి కృష్ణుడి ఎత్తులకు ఎదురు ఎత్తులు వేసి, విజయం సాధించటానికి నిన్ను కోరాను. ఆ పని నీవు 
తప్ప మరొకరు చేయలేరు” - అని ప్రశంసించాడు. దుర్యోధనుడి మాటలలో అర్షునుడికంటె కర్ణుడు గొప్పవాడనే అంశాన్ని 
వదలి, తనను కృష్ణుడికంటె అధికుడని గుర్తించినందుకు కృతజ్ఞుడై కర్ణసారథ్యానికి ఒప్పుకొన్నాడు. తన ఒప్పుకోలుకు 
ప్రతిఫలంగా మరొక కోర్కె కోరాడు. 


క్ర “జనవల్లభ! యొకసమయము విను । మీతనితోడ నేను విచ్చలవిడి. దో 
చినమాట లెల్ల నాడుదు; । నను నెగ్గులు వట్టకుండినం బొం దొనరున్‌”. (కర్ణ. 1. 255) 


దీనిని దుర్యోధనుడు అంగీకరించాడు. ఇందులో శల్యుడు దుర్యోధనుడికంటె విజ్ఞు డనిపించుకొన్నాడు. బెట్టు చేసి 
రాజుపై పట్టు సాధించాడు. కర్ణుడు అర్జునుడికంటె ఘనుడని శల్యుడు వాచ్యంగా ఒప్పుకొనలేదు. పైపెచ్చు ధర్మరాజుకు 
తా నిచ్చిన వాగ్దానానికి అనుగుణంగా దుర్యోధనుడినుండి 'స్వేచ్చాప్రసంగవరం పొందాడు. ఇందులో మరొక అంశం కూడా 
ఉన్నది. శల్యు డానాడు కర్ణుడితో మాటలాడే పలుకులు బహిర్గతమై దుర్యోధనుడి దాకా చేరే అవకాశం ఉండదు. ధర్మజుడి 
అంచనా ప్రకారం శల్యుడు సారథిగా నొగలెక్కిన నాడే కర్ణుడి మృత్యువు తప్పదు. ఈ రహస్యం దుర్యోధనుడికి తెలియదు. 


పీర్రిక : 16 


కర్ణు డెంత గూఢవర్తనుడో, శల్యుడు కూడా అంత గూఢవర్తను డయ్యాడు. ఇద్దరూ రథిక సారథులుగా కుదరటం 
విధినిర్ణయం. 


(3) శల్యుడికి వరమిచ్చినా రారాజుకు అనుమానశల్యం మనసులో మిగిలింది. కర్ణుడిని తూలనాడుతా డేమో అని 
లోలోన భయపడ్డాడు. ప్రశంసాప్రియు డైన శల్యుడు కర్ణుడికంటె కూడ ఘనుడని చెప్పటానికీ, రథికుడి కంటె సారథి 


గుణాధికుడై ఉంటాడని నిరూపించటానికీ ఒక దివ్య ఇతిహాసాన్ని పేర్కొన్నాడు. 
1. త్రిపురాసుర సంహారం: 


దేవతలు త్రిపురాసుర సంహారం చేయుమని పరమేశ్వరుడిని ప్రార్థించారు. మయుడు భూమండలాన్ని రథంగా 
చేశాడు. సూర్యచంద్రులను రథచక్రాలుగా అమర్చాడు. సముద్రాన్ని అక్షంగా ఉంచాడు. హిమగిరినీ, వింధ్యపర్వతాన్నీ, 
సప్తగిరులనూ రథాంగాలుగా తీర్చాడు. టెక్కాన్ని శ్రేతాగ్నులతో చేశాడు. గొడుగును మేరుపర్వతంతో నిర్మించాడు. గుర్రాలుగా 
వేదాలనూ, సంవత్సరాన్ని విల్లుగానూ, బాణంగా వాసుదేవుడినీ చేశాడు. శివుడు తనకు సారథి ఎవరు? అని ప్రశ్నించాడు. 
“మీకు నచ్చినవాడిని సారథిగా చేసికొను మని దేవత లన్నారు. అప్పుడు శివుడు ఇట్టా అన్నాడు: 


తే. “అరయ నెవ్వాండు నాకంటె నధికు6 డతని | మీరు యెజింగి యొనర్పుండు సారథిత్వ 
మునకు నని చెపుటయు, మహామునులC గూర్చి | కొని యమర్త్యులు సంభృతవినయు లగుచు”. 
(కర్ణ. 1.287) 


బ్రహ్మదేవుడి వద్దకుపోయి రుద్రరథసారథికి కావలసిన గుణాలన్నీ ఆయనకు ఉన్నట్లు కీర్తించి, అంగీకరించుమని 
ప్రార్ధించి తమను రక్షించుమని కోరారు. అప్పుడు బ్రహ్మ కరుణించి ఇట్లా అన్నాడు. 


ఉ. “మీరు నిజంబు చెప్పితిరి; మిక్కిలి నేర్పును లావు గల్లినన్‌ 
సారథి పోరులన్‌ రథికసత్తము. దా గెలిపించు బుద్ధిదో 
స్సార విలాస భంగులకు శర్వుండు మెచ్చంగ, నాగమాత్మకో 
దార హయంబులన్‌ నడపెదన్‌ దనుజుల్‌ వెజిగందునట్లుగన్‌'. (కర్ణ. 1.289) 


బ్రహ్మసారథ్యంతో శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. దేవతలు కృతకృత్యులయ్యారు. ఆ కథను దుర్యోధనుడు 
చెప్పి “ఇవ్విధంబున లోకహితార్థంబుగా నప్పరమేసష్టి శివునకు సారథ్యం బనుష్టించె; నీవు నటపోలె గౌరవ రక్షణార్థంబుగా 
రాధేయు రథంబు గడపు; మిక్కర్ణునకు నక్కిరీటికి. గృష్టునకున్‌ బలశౌర్యంబుల నెక్కుడయిన వాండవు; వుదీయ 
జీవితంబును రాజ్యంబును భవదధీనంబులు; వానిం గలిగింపను, జయంబును, సుఖంబును గావింపను నీవ యొడయుండ; 
విక్కార్యం బాచరించి నన్ను రక్షింపు' మని ప్రార్థించాడు. 


ఈ ఉపాఖ్యానం చెప్పి దుర్యోధనుడు - శల్యుడు కర్ణుడికంటె గొప్పవాడే కాక కృష్ణార్ణునుల కంటె కూడ గొప్పవాడని 


పేర్కొని, అట్టి గొప్పవాడే రథసారథిగా ఉండదగినవాడని ఇతిహాస సాక్ష్యంగా నిరూపించి, అతడిని ఒప్పించాడు. శల్యుడు 


పీర్రిక్ర : 17 


అంగీకరించటం ఉభయతారకంగా ఉండటం చేత భావికథకు సర్వార్థసాధకంగా అమరింది. వ్యక్తుల బలాబలాలను 
ఇతిహాస సుందరంగా ధ్వనింపచేయటం ఈ ఉపాఖ్యానం ప్రదర్శించటంలోని విశేషం. 


11). హంస కాకీయోపాఖ్యానం: 


రథికులలో అర్జునుడికంటె కర్ణుడు గొప్పవాడని దుర్యోధను డన్నాడు. దానిని శల్యుడు అంగీకరించలేదు కాని, 
కృష్ణుడికంటె తాను గొప్పవాడన్నందుకు సంతోషించాడు. అయితే, రథమెక్కగానే కర్గుడికంటె అర్జునుడే మిన్న అని శల్యుడు 
ఉపన్యసించటం ప్రారంభించాడు. కర్ణుడి బలహీనతలు, ఓటములు మొదలైన వాటిని పేర్కొంటూ అధిక్షేపించటం 
ఆరంభించాడు. మచ్చుకు శల్యుడి మాటలు కొన్ని. 
సీ, “రోషమహాటోప భీషణ హరితోడ | సమరంబునకు హరిణము గడంగి, 

దానధారాభీల దంతావళముతోడ । సంగ్రామమునకు శశంబు గడంగి, 

చండస్వభావోగ్ర వుండరీకముతోడ । నాజికి సారమేయంబు గడం, 

దారుణ తుండాతిఘోర గృధ్రముతోడ6 | గలహంబునకు నురగంబు గడంగి' 


ఆ. యడరునట్లు గాదె యస్త్ర కళాసము । జ్ఞ్యలు(డు పార్ణుతోడ సంగరమున 
కీవు గడగి యడరు టెల్ల రాధేయ! నీ । కెట్టి బలము నమ్మ నెందు. గలదు?” (కర్ణ. 2.42) 


శల్యుడి వాక్యాలకు కర్ణుడు స్వాభిమానంతో సమాధానం చెప్పాడు. మచ్చుకు - 


ల్‌ 


“అర్జును నస్త్రవిద్యా ప్రమాణంబు నా | యెజింగినయంత నీ వెజుంగ; వతని 
కొలందియు వనమాలికొలందియు. గాంచి నా । కొలందియు నెజింగి వారల మదీయ 
దివ్యాస్త్ర బలమునం దెగటార్స నగు నని | యే నిశ్చయించితి; నెట్టు లనిన 

గడు బెద్దకాలంబు గంధపుష్పాదుల । నర్చించుచున్నాడ ననుదినంబు 


ఆ. దొన6 గరంబు భక్తి నునిచిన నున్నది | యహిమయంబు దారుణాస్త్ర; మింత 
యంత యనక యెదిరి నాహుతి గొను దాన । జిష్టు నోర్తు నొండెం గృష్టు నోర్లు. (కర్ణ. 2.45) 


కర్ణుడు స్వీయపరాక్రమాన్ని ప్రతిపాదించుకొంటున్నాడు. అతడి ప్రతాపం ముందు పాండవులను సైతం తేలికగా 
తీసివేయలేదు. శల్యుడు కూడ కర్ణుడి బలపరాక్రమాలు తెలియని వాడు కాడు, అయినా ధర్మజుడి కిచ్చిన మాటకు బద్దుడై, 
కర్ణుడికి హితవు చెప్పటానికి దుర్యోధనుడి అనుమతి పొందినవాడై, రథికుడికంటె సారథి దక్షుడని దుర్యోధనుడు చెప్పిన 
ఇతిహాస తాత్పర్యాన్ని మరువనివాడై శల్యుడు మూడు మొనల త్రిశూలంవలె మాట్లాడాడు. తనను నిందిస్తూ పలికితే గదతో 
తల పగులకొడతానని కర్ణుడు బెదిరించినా; మాటలు మానక తాను చెప్పేవి నీతులనీ, వాటిని చెప్పటం సూతధర్మమనీ 
ఇట్లా అన్నాడు: 
ఉ. “సారథి దక్షుండై రథికసారము రథ్యబలంబు నాయుధో 

దారత మౌనమున్‌ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ ని 

ర్ధారణమున్‌ మదిం గని హితం బెజింగించుట నీతి గాన, నీ 

వీరసమెత్త నో బలికితేనియు. జెప్పుదు సూతనందనా!” (కర్ణ. 2.52) 


పీరిక : 18 


సారథి స్వభావానికి లక్షణవాక్యం వలె సాగిన ఈ పద్యం పైకి ధర్మసూత్రంగా, లోన భేదమంత్రంగా భాసించే 
ద్విముఖ వాక్యవిన్యాసం. దీనికితోడు అర్జునుడిని హంసగా, కర్ణుడిని కాకిగా స్ఫురింపజేసి వారిరువురి నడుమగల 
బలతారతమ్యాన్ని ధ్వనింపజేసే దృష్టాంత రూపమైన కథ (Parable)ను హంసకాకీయోపాఖ్యానంగా చెప్పాడు. 


సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉన్నది. దానిని ధర్మవర్తి అనేరాజు పాలిస్తున్నాడు. ఆ నగరంలో ఒక వైశ్యగ్రేష్ణుడున్నాడు. 
అతడు యజ్ఞయాగాలు చేశాడు, శాంతిదాంతులు, కరుణాది ఉత్తమగుణాలు కలవాడు, ధనధాన్యాలతోపాటు దానశీలంకూడా 
కలవాడు. బహుపుత్రలాభం కలవాడు. అతడి ఇంటిలో ఒక కాకి చేరింది. అతడిపుత్రులు దానిమీద దయతో ఎంగిళ్ళు పెట్టి 
పొగిడారు. దానితో అది పెరిగి పెద్దదై కడు బలిసి, లోకంలో తనకు సాటివచ్చే పక్షులు లేవని అహంకరించి, ఎవరినీ 
లెక్కచేయకుండా అనేకవిధాలుగా ఆటలాడుతున్నది. 


అట్లా ఉండగా ఒకనాడు గరుత్మంతుడి రెక్కలవంటి రెక్కలబలం గల హంసలు కొన్ని సముద్ర సమీపంలో 
వాలాయి. వాటిని వైశ్యపుత్రులు చూచి కాకితో ఇట్లా అన్నారు - 


క. “పులుంగులలో నీ వెక్కుడు । విలసద్గతి నంచ లిట్లు వినువీథి. గరం 
బెలమిం జనియెడు వీనిం | గలసి పజిచి గెలువవలదె గతుల బహులతన్‌'. (కర్ణ. 2.56) 


తారతమ్యజ్ఞాన రహితులైన వారిమాటలు విని ఎంగిళ్ళు తిని బలిసిన అవివేకబుద్దితో ఆ కాకి ఒక మేటి హంసను 
చూచి “పరుగెత్తుదాం రా” అని పిలిచింది. హంసలన్నీ పెద్దగా నవ్వి ఇట్లా అన్నాయి. “మేము మానససరోవరంలో ఉంటాం. 
పక్షులన్నీ మెచ్చేటట్లు తరుగనిబలంతో దూరదూరతీరాలకు ఎగిరిపోతాం. హంసలం కావటంచేత ఎంతదూరమైనా కష్టంలేకుండా 
ప్రయాణిస్తాం. మాలో ఉత్తమహంసను పిలిచావు. ఇంతకుముందు ఎక్కడైనా ఎన్నడైనా హంసలను ఓడించిన కాకిని 


చూచావా?” అని బింకంగా పలికాయి. 


అహంకారి అయిన కాకి హంసలతో ఇట్లా అన్నది. 'నాకు నూటొక్క గతులు తెలుసు. ఒక్కొక్కరకమైన గతితో 
నూరుయోజనాలు ఎగరగలను. నిలువుగా నింగికి ఎగరటం, అక్కడినుండి సూటిగా నేలకు దిగటం, దూరప్రాంతానికి 
సూటిగా పోవటం, అందంగా వక్రయానాలు చేయటం, గుండ్రంగా తిరగటం మొదలైన వెన్నోగతులు నాకు తెలుసు. మీరు 
కోరినట్లుగా నే నన్నిరీతులను ప్రదర్శించగలను.” ఆ బడాయి మాటలు విన్న హంస పోటీపడి ఆకాశానికి ఎగిరింది. “నీకు 
నూరు రకాల గతులు వచ్చినా పక్షులన్నీ ప్రసరించే సామాన్యగతిలో సముద్రం మీద ఆకాశంలో పరుగు పందెంలో 
పాల్గొందాం రమ్ము అని హంస కాకిని పిలిచింది. “నాతో పోటీపడి నీవు ఓడిపోవటం నిజం” అని కాకి ఎగతాళి చేసింది. 


హంస యానం ప్రారంభించింది. కాకి గర్వంగా పరుగులు పెట్టింది. రెండూ సముద్రంమీద సాగుతున్నాయి. కాకి 
వేగంగా ముందుకు సాగింది. హంస నిదానంగా ఎగురుతున్నది. హంసను చూచి కాకి త్వరగా రమ్మని పిలిచేది, వెనుకకు 
వచ్చి ముక్కుతో ముక్కును పొడిచేది. చుట్టూ తిరిగి ఈకలతో ఒరసి చిత్రగతులు ప్రదర్శిస్తూ నవ్వేది. త్రుళ్ళి త్రుళ్ళి పడుతూ 
హంస ఓడిపోతుందని పెద్దగా అరిచేది. 


కాకి ప్రదర్శించే ఆ పటాటోపం చూచి హంస ఉత్సహించింది. ఎత్తుగా వేగంగా ఎగురుతూ పడమటి దిశగా 
పయనించింది. హంస వేగాన్ని అందుకొనటానికీ, అధిగమించటానికీ కాకి ప్రయత్నించి బడలిపోయింది. హంస వేగం 


పీర్రిక్ర : 19 


తగ్గలేదు. కాకికి విశ్రాంతి స్థలాలైన చెట్టుగాని, కొండలుగాని కనబడలేదు. లోతైన సముద్రం మాత్రమే కనబడింది. పడితే 
జలజంతువులు బ్రతకనివ్వవు. పరిస్థితిని గమనించి కాకి భయపడింది. దప్పికతో డీలాపడింది, ఒడలు వశంతప్పి తూలుతూ 
క్రమంగా ఎత్తునుండి క్రిందకు జారటం మొదలైంది. అప్పుడు హంస ఇట్లా అధిక్షేపించింది. 


ఆ. “నీ వనేక గతులు నే, ర్తిది యేగతిం। జనుట చెపుమ వాయసంబ! యేను 
గడవ నరిగి పిలువగా నేల తడసెద? । వెజిక లేటి కిట్టు లెడల విడువ?” (కర్ణ. 2.72) 


కాకి నీరసపడి ఎగురలేక నీటిలో పడి విలవిలలాడుతూ ఉండగా హంస “మాట లెన్నైనా అనవచ్చును, కాని 
అన్నమాటను నిలబెట్టుకొనటం ఎంతమందికి సాధ్యమౌతుంది? అని అవహేళన చేసింది. కాకి “ఎంగిళ్ళు తిని బలిసి, 
గర్వించి నాకెదురు ఎవ్వరు లేరని ఇంతవరకూ అనుకొనేవాడిని; కాని, నా బల మేమిటో ఇప్పుడు తెలిసివచ్చింది. 
కరుణామయుడవైన హంసరాజమా! నన్ను దయతో చూచి, రక్షించి, మా కాకులలో నన్ను కలిపి పుణ్యం కట్టుకొమ్ము!' 
అని ప్రార్థించింది. హంస కరుణించి కాకిని కాకుల గుంపులో దింపింది. “నేనింక ఇటువంటి అవినయపు పనులు చేయి 


నని కాకి పరితాపం వ్యక్తం చేసింది. 


అన్యాపదేశంగా ఒకరిని అధిక్షేపించే రీతిలో చెప్పబడిన కథ ఇది. దీనిని శల్యుడే సూచించాడు. “నీవు కోమటికొడుకుల 
యెంగిలికూటం బెరింగిన యక్కాకంబు చందంబున గురుకుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి యెక్కుడువారల 
ధిక్కరించెదవు. నీకొల(ది యెజుంగవు. దానం జేటు వాటిల్లు నని విశదపరిచాడు. 


మొత్తంమీద శల్య సారథ్యానికి సాకు కల్పించింది తిపురాసుర సంహారకథ. శల్యశపథానికి దారి చూపించింది 


హంసకాకీయోపాఖ్యానం. 
4. నాటకీయతను పోషించే సంభాషణ సంవిధానం: 


ప్రబంధంలో కథనాత్మక శైలికి, వర్ణనాత్మకశైలికి, నాటకీయశైలికి సమయోచిత ప్రాధాన్యం ఏర్పడుతూ ఉంటుంది. 
కర్ణపర్వంలో ఈ మూడింటిలో నాటకీయ సంభాషణ శైలికి అధికప్రాధాన్యం ఉన్నది. సంభాషణలలో వైవిధ్యంతో కూడుకొన్న 
రీతులు గోచరించటం వలన ఈ పర్వం రసవత్తరంగా, నాటకీయంగా సాగి ఆమూలాగ్రం ఆస్వాదయోగ్యంగా అమరింది. 
కథాకథనం కంటె సంభాషణలు పాత్రల శీలాలనూ, సన్నివేశ బలాలనూ, నాటకీయ ప్రయోజనాలనూ, అధిక్షేపాది రచనా 


రీతులనూ వ్యక్తం చేయటానికి బలమైన ప్రక్రియలుగా తోడ్పడతాయి. మచ్చుకు కొన్ని ఉదాహరించటం సముచితం. 


కర్ణు డంటే పాండవు లందరికీ పగతో కూడిన ప్రతీకారవాంఛ పడగలెత్తి బుసలు కొడుతూ ఉంటుంది. కర్ణపర్వంలో 


అది తారాస్థాయిలో కనబడుతుంది. 


(అ) నకుల కర్ణుల రణరంగ సంభాషణ: 


నకులుడు - 


క. “కారవపాండవులకు నీ | వైరము నీవలన. గాదె వచ్చెను! విను మ 
దోర శరనిహతి( బడ6 గ | న్నారం గనుంగొనక కోప మాటునె యొంటన్‌?” 


పీఠిక : 20 


చ. “అనవుడు “రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ని 
ట్లనుట దలంప నర్హమగు; నైనను జెన్నంటి పల్కు లేల? నె 
ట్టన భుజశక్తి మార్తుర కడంక యడంచిన బల్కు టొప్పుంగా 
క! నిలిచి చూపు నీచలముకల్మియు. జేతులబల్మియుం దగన్‌ (కర్ణ. 1124-1256) 


అని అన్నాడు కర్ణుడు. ఇరువురూ అభిమాన ధనులు, పౌరుషోపేతులు, మాటపడని మహితాత్ములు. యుద్ధంలో 
నకులుడిని ఓడించి అతడు పారిపోతుంటే వెన్నడించి ధనువును అతడి కంఠానికి తగిలించి లాగి జుట్టుపట్టుకొని చిరునవ్వు 
నవ్వుతూ కసిగా కర్ణుడు ఇట్లా అన్నాడు: 
క. “పలుకులు వృథగా నన్నుం । బలికితి; ము న్నింక నెన్ని పలుకవలసినం 

బలుకుము నీకేం దగ; నా | యలవు6 జలము నీ వెజింగి తంతియ చాలున్‌.” 


క. “అలవెటి(గి పెనంగు పెనంగం | దలంచిన నది గాక సిగ్గు దలకొని యనికిం 
దొలంగుట యిం కిట6 దగు, వి | చ్చలవిడి నర్జునునికడకు. జనుము కుమారా! (కర్ణ. 1.136, 137) 
కర్ణుడి పాత్రలో అభిమానంనుండి ఆగ్రహంవరకు పరిణమించిన మానసికావస్థలకు ప్రతిబింబాలుగా పలికిన 


పలుకులు ప్రతిధ్వనించాయి. 


(ఆ) కృపాచార్యుల చేతిలో ధృష్టద్యుమ్నుడు డీలాపడిపోయి ఎదుర్కొనలేకపోయాడు. అప్పుడు సారథి అన్నమాట 
లివి- 
చ. “వినుము కుమార! విప్రభుజవీర్య మవార్యత౦ దేజరిల్లెడుం; 

జనవు భవత్సమగ్ర శరజాలము లీతనిమీ6ద; దైవసం 

జనితము నువ్వె! యియ్యెడరు; సంగర మిట్టిది తొల్లి యెందు నా 

కనినది లేదు; తేరు దొల(గం గొనిపోవుట కార్య మిత్తజిన్‌.' 


య 'నీయట్టివాని విక్రమంబునుం దిట్టినయట్లు సమయుటం జేసి యిమ్మహాత్ముం డవధ్యుం డని 
నిశ్చయించితి; నామాట కియ్యకొనుము'... (కర్ణ. 1. 156-157) 


సారథి మాటలకు ధృష్టద్యుమ్నుడు సుముఖంగా ఇట్లా అన్నాడు: 


చ. “చరణములుం గరంబులును సంచలభావము నొంద( జొచ్చె, మేన్‌ 
విరవిరం బోవుచున్నయది, విహ్వల మయ్యె మనంబు, నీతలం 
పరయంగ మేలు; మారుత సురాధిపసూనులలోన నల్ల నొ 
క్కరు దెసకై రథంబు దొలంగం గొని పొ; మ్మడిబీర మేటికిన్‌?' (కర్ణ. 1.158) 


రథికుడికీ, సారథికీ నడుమ ఉండవలసిన ఆదర్శసంబంధం ఈ సంభాషణలో అచ్చంగా ప్రతిబింబించింది. ఓడిన 
వీరుడు మనస్సు వికలమైనప్పుడు ప్రదర్శించే సాత్వికాభినయం వర్ణనాతీతం. 


పీర్రిక్ర : 21 


(ఇ) శల్యుడు కర్ణుడిని అధిక్షేపించే వ్యంగ్యోక్తులు. 


ల్‌ 


“రాత్రిమై. దాశి క్రూరత6 బోరి మగంటిమి | వాపిన యంగారపర్షుకంటె, 
ఘోషయాత్రావిధి. గురురాజు6 జెజిపట్టి | మానమేదిన చిత్రసేనుకంటెం 
ఖాండవోద్యానంబు. గావనేబిక సిగ్గు | వడి చన్న నిర్ణరప్రభునికంటెం, 

గ్రీడాకిరాతు(డై క్రోడంబునకు6 గాంగం | బెనంగి చిక్కిన త్రిలోచనునికంటె 


ఆ. నెక్కుడైన వీరుండే నర్జునునితోడం | బొడుతు నొడుతు ననిన బోలు. గాక 
వినుము సూతతనయ! మనబోంటు లాతని( । జెటుతు మనుట నోరిచేటు గాదె! (కర్ణ. 2.24) 


అంగారపర్గుడు, చిత్రసేనుడు, ఇంద్రుడు, పరమేశ్వరుడు మొదలైన వీరులను, దివ్యులను ఓడించిన అర్జునుడికంటె 
మేటివీరుడు మాత్రమే “అతడిని పొడుస్తాను, చంపుతాను” అని ప్రతిజ్ఞలు చేయటానికి అర్హుడు గాని కర్గుడివంటి వారు 
కాదని శల్యుడి అధిక్షేపం. కర్ణుడు జయించిన వీరులు ఆ స్థాయివారు కాకపోగా అర్జునుడిని ఒక్కసారైనా ఓడించి బిరుదం 
సాధించిన సాహసం కర్ణు డంతవరకు చేయలేదు. పౌరుషోక్తులు మాత్రం పెల్లుగా పలకటం ఆయన నైజం. ఈ మాటలు 
అందుకు సాక్ష్యాలు. 


స్‌ “వలను శోభిల్ల నెవ్వాండైన - “వీడెయ | రునుం డని నా కివ్ష సూపె నేనిం 
బసదనం బే నిచ్చుభంగి యందటబకును । వివరించి చెప్పెద వినుండు; “మీరు 


వొగడంగ6 దగు రథ్యములతోడి సౌవర్ణ | రథములు వలసిన రయము లావు 
బొలుపును గలుగు కాంభోజ హయంబుల । వలసిన బేర్చు సత్వంబునందు. 


తే. బరిణతము లగు సుందరకరివరముల । వలసినను, జారులావణ్యవతుల వలసి 
నను, మహాగ్రామములు వలసినను గోర్కి । నెక్కు డమ్మేటిమగని కే నిచ్చువాండ.' (కర్ణ. 2.30) 
ఈ మాటలు ప్రగల్భాలకు పరాకాష్ట. ఈ పద్యంలోని వ్యంగ్య మేమంటే - కర్ణుడి పేరు వినగానే అర్జునుడు 
రణరంగంనుండి పారిపోయి ఎక్కడో రహస్యస్థలంలో తలదాచుకొంటాడనీ, అతడి ఆచూకీ తెలిసి కర్ణుడికి చూపెట్టినవాడికి 
భూరి సత్కారాలూ, కానుకలూ ఇస్తానని కర్ణుడు ప్రకటించటం ఇందులోని భావం. ఎదురుగా తలెత్తితే కనబడే కపిధ్వజం, 
కృష్ణార్దునుల రథం మొదలైన సంకేతాలు అర్జునుడి అస్తిత్వాన్ని బట్టబయలు చేస్తుండగా ఈ పౌరుషవాక్యం అతడి 


డాంబికత్వాన్ని ధ్వనింపజేస్తున్నది. 
(ఈ) పరస్పర దూషణలు: 


కర్ణుడు మద్రజాతి దురాచారాలను ఏకరువు పెట్టి ఆ దేశానికి అధిపతి అయిన శల్యుడిని దూషించటం : 


ల్‌ 


“విను, పాపదేశ సంజనితుండ వగు నీకు । దుర్చుద్ది గాక సద్బుద్ది గలదె? 
క్షత్రియాధమ! నీచ! కలదు లోకంబున । నాబాలగోపాలమైన వాక్య; 
మతికుటిలుండు, సంగతుండుగా. డేమిటం । జెలికిం గీడొనరించు. జెట్ట పలుకు, 
దుష్టాత్మకు(డు, గడు గష్టుడు మద్రకుం । డను నంతవట్టు. బ్రత్యక్ష మయ్యె! 


పీర్రిక్ర : 22 


ఆ. వావి లేక యెల్ల వనితలు. బురుషులు6 | గలయ మీకు నెగ్గు గాకయుండు; 
మున్ను గల్లు పిదప జన్నుంబాలై పెరు(। గుదురు; సెప్ప నేల గుణము లింక?” (కర్ణ. 2.47) 


ఎదుటివారిని తిట్ట తలచుకొంటే వారిని సూటిగా అనకుండా లోకులు ఇట్లా అంటున్నారని చెప్పటం నాగరకలక్షణం. 
కర్ణుడు అనదలచుకొన్న నాలుగు మాటలూ పరోక్షంగా నోటిదురద తీరేటట్లు పలకటం పై సంభాషణ శిల్పం. దీనికి 


బదులుగా శల్యుడు అంగ దేశీయులస్వభావాన్ని మిషగా పెట్టుకొని కర్గుడిని నిందించాడు. 


తే. “విడుతు రాప్తల బంధుల, వెలలు గన్న । నమ్ముదురు కులకాంతల నంగదేశ 
జనితులగువారు; విభుండ సజ్జనుల; కిట్టు | లేవకో నొడ్డ చరితంబు లెన్న నీకు?” (కర్ణ. 2.111) 


కోపం అంచులు దాటితే దూషణం నోటికి భూషణంగా మారుతుంది. పెద్దలైనా, పిన్నలైనా, ప్రభువులైనా, 
పేదలైనా ఇది మానవస్వభావం. మనోనిగ్రహం లేనివారూ, మానాభిమానులూ, ఉద్రేకస్వభావులూ ఈ రీతిలో నూతన 


ప్రమాణాలు సృష్టించగలరు. కర్ణశల్యులు ఆ ప్రమాణాలకు ప్రతినిధులు. 
(ఉ) పరస్పర పరుషవాక్యాలు: 


పగ సాధించగోరే వీరులు శత్రువులను పరుషమైన మాటలతో ఎదుర్కొంటారు. చర్యలను సూచించే మాటలు 
ముందుగా వెలువడటం ఇటువంటి సంభాషణలలో సర్వసామాన్యం. ఉదాహరణకు అశ్వత్థామా, ధృష్టద్యుమ్నుడూ 


సమరాంగణంలో ఎదురు పడ్డప్పుడు సాగిన పరుషభాషణంలో ఒక మచ్చుతునక. అశ్వత్థామ - 


క, “మా తండ్రియెడం జేసిన | పాతకము కతంబు గాంగ బాంచాల నికృ 
ష్టా! తునిమెద నిను నరు డిట । కేతేరక యున్నం బాట కీవు నిలిచినన్‌. (కర్ణ. 2.327) 
ధృష్టద్యుమ్నుడు - 

క. 'మీతండ్రి కుజికి నజికిన | హేతియ నీకొజకు నునిచి; తిపుడ నజుకుదున్‌ 
నీ తులువ పలుకులకు నీ | డై తోచిన యుత్తరంబు నిదియ దురాత్మా!' (కర్ణ. 2.329) 


“'మాతండ్రి” అని అశ్వత్సామ మొదలెట్టితే “మీతండ్రి అని ధృష్టద్యుమ్నుడు ఎత్తుకొనటం, ఇద్దరూ కందపద్యాలే 
చెప్పటం, పాంచాలనికృష్ణా! అని ఒకరు “దురాత్మా - అని మరొకరు నోరారా తిట్టుకొనటం - తునిమెద నని ఒకడంటే 


నరికెద నని మరొకరనటం పరుష భాషణలకు శాబ్దిక, ఆర్థిక సమతౌల్యాన్ని కలిగించాయి. 
(ఊ) ఆత్మీయుల పరస్సర నిందలు: 


శిబిరంలో విశ్రాంతి తీసికొంటున్న ధర్మరాజు యోగక్షేమాన్ని తెలిసికొని తిరిగి యుద్దానికి పోవాలని వచ్చిన 


అర్జునుడిని ధర్మరాజు పలికిన నిష్టరవాక్యాలు: 


పీర్రిక : 23 


చ. “హరి గలుగంగ నేటికి భయంబున వచ్చితి; నీదు గాండివం 
బెరవుగ నిచ్చి, నీవు నొగ లెక్కి, హరిన్‌ రథి. జేయం గన్న ని 
ష్టురభుజ విక్రమోగ్రు డగు సూతతనూభవు( దత్సహాయులం 
బొరిగొనండే సుయోధనుని పో(డిమి దూలంగ నొక్కమాత్రలోన్‌. (కర్ణ. 3.65) 


అర్జునుడు గురుసంహారదోషం పోగొట్టుకొనటానికై ధర్మజుడిని అధిక్షేపించటం. 


స్ప “నీవు జూదం బాడగా వైరబంధంబు । కౌరవకోటితో. గలిగె మనకు; 
రాజ్యనాశంబు నరణ్యవాసంబును । దాస్యదైన్యంబు నత్యంతదుఃఖ 
ములు. దెచ్చికొంటి; సి గొాలయదు నీమనం । బున నించుకేనియు; ననికి. జాల 
కున్న వానికి. దాల్మి యొప్పగు. గాక ప్ర | ల్లదములు వలికిన లాఘవంబు 

తే. సెందు; ము న్నేమి సేసిన జేసి; తింక । నైన దుర్చుద్దితనములు మాని, తగిన 


పౌరుషము లేముసేయంగ నూరకుండు; | మిడుమపడువారు సైతురే యివ్విధంబు?' (కర్ణ. 3.89) 


ఈ మాటలలో ఆత్మీయులు తమతమ అంతరంగాలలో దాచుకొని ఉన్న భావాలను మొదటిసారి బయట పెట్టుకొన్నప్పుడు 
కలిగే గగుర్పాటు, పాపభీతి లేనితనం, నిర్మొగమాటంగా వెలువడే నిజాలనైజం మనకు గోచరిస్తుంది. కాని, అవి సందర్భోచితాలుగా 
తోచనందున చివరకు ఆ పాత్రలే పరితాపాన్ని వ్యక్తం చేసి ఆ రోషాన్ని పోగొట్టుకొనటంతోపాటు మనకు కూడ మనశ్శాంతిని 
కలిగిస్తారు. ఈ సన్నివేశాంతంలో శ్రీకృష్ణుడి ఉపశమనవాక్యాలు మనకు పరితోషకవాక్యాలు! 


ఊఉ. “ఈతని నొవ్వ( బల్కుటన యీదురవస్థకు వచ్చి తక్కటా! 
శాతమహాసి నీ నృపతిం జంపిన నె ట్లగునో; విపత్తికిం 
బాతకఘోరవృత్తికిని బాసితి దైవ మనుగ్రహించుటన్‌; 
నీతెలి వాప్తబంధుజన నిర్మిత పుణ్యవిపాక మర్షునా!' (కర్ణ. 3.108) 


5. వర్ణనావైదగ్గ్యం: రచనా శిల్పం: 
చ స? 


కర్ణపర్వం రెండు రోజుల యుద్దం వర్ణించే కథాభాగం. యుద్దవర్ణనలలో మూడురకాలు ప్రసిద్ధం. 1.యుద్దక్రియా 
ధా ని ధం ధ ధ 

వర్ణనం. 2.యుద్దభూమి వర్ణనం. 3.యుద్దవీరుల వర్ణనం. కర్ణపర్వంలో ఈ మూడూ ముచ్చటగా పోషించబడ్డాయి. 
టు ణు టు ణు ణు [క 

యుద్దాలలో దొమ్మియుద్దం కంటె ద్వంద్వయుద్దాలు ఎక్కువగా ఉన్న ఈ పర్వంలో యుద్దవీరుల ప్రవృత్తులను బట్టి, 

ధి ధ ధి ధ య ట్‌ 

శస్తాస్త్ర ప్రయోగ ప్రజ్ఞలనుబట్టి ఎంతో వైవిధ్యం కనబడుతుంది. కౌరవపాండవులు క్రమంగా మకర అర్థచంద్రవ్యూహాలను 

పన్నుకొన్నా కర్ణుడు హుటాహుటిగా ధర్మరాజుమీదికి దాడివెడలటంతో వ్యూహరచన దెబ్బతిన్నది. దానితో వ్యక్తులు సాగించిన 

పోరులకే ఈ పర్వంలో ప్రాధాన్యం ఏర్పడింది. అందులో ఎన్నో అబ్బురాలు, అనుకొనని సంఘటనలు జరగటంవలన 

జయాపజయాలు దైవాధీనాలన్న నానుడి సత్యమైనట్లు తోస్తుంది. కురుకుమారులలో శ్రుతవర్మ, ఉలూకుడు, శతానీకుడు, 

శ్రుతకీర్తి, సత్యసేనుడు మొదలైన కురుకుమారులు సైతం యుద్ధంలో తమ అస్తిత్వాన్ని నిరూపించుకొని మెరుపులవలె 


పీర్రిక్ర : 24 


ప్రకాశించి కొందరు ఆరిపోవటం సహజంగా ఉన్నా యువకుల సాహస ప్రవృత్తిని పోషించినట్లయింది. అట్లాగే పాంచాలకుమారుల 
పరాక్రమ వర్ణనం కూడా పఠితల దృష్టిని ఆక్రమిస్తుంది. భీముడు శ్రుతవర్మాదులను చంపాడు. కర్ణుడు పాంచాలురను 
చంపాడు. ఇవన్నీ ఒక యెత్తు. 


ప్రసిద్దవీరుల నడుమ జరిగిన యుద్దాలలో అద్భుతా లెన్నో జరిగాయి. సాత్యకి విందానువిందులను సంహరించటం, 
ప్రతివింధ్యుడు చిత్రుడిని వధించటం, దుశ్శాసనుడు సహదేవుడితో యుద్దంచేసి మూర్భపోవటం, కర్ణుడితో నకులుడు పోరి 
పరాభూతుడు కావటం, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడితో పోరి పారిపోవటం, కృతవర్మ శిఖండితో పోరుసల్పటం, సత్యసేనుడు 
శ్రీకృష్ణుడి మేనికి గాయాలు చేయటం, దుర్యోధనుడు ధర్మరాజుతో యుద్దంచేసి మూర్భిల్లటం, భీముడు కర్ణుడిని మూర్చితుడిని 
చేసి నాలుక కోయబోయి శల్యుడి హితవు విని మానటం, ధర్మజుడిపై కర్ణుడు దాడిచేసి అతడి వెంటపడి తరముటం, 
భీముడు అడ్డుకొనటం, సుశర్మ ట్రేటుకు కిరీటి మూర్చితుడు కావటం, కృపుడికి శిఖండి ఓడి పారిపోవటం, ధృష్టద్యుమ్నుడిచేత 
కృపుడు పరాభూతుడు కావటం, దుర్యోధనుడు విరథుడు కావటం; కర్ణుడు ధర్మరాజును ఓడించి బాధించటం అతడి 
పలాయనం, భీముడు దుశ్శాసనుడిని భయంకరంగా చంపటం - మొదలైన వర్ణనలు యుద్దవీరాన్ని అద్భుతంగా పోషించాయి. 


కర్ణపర్వంలో నాయక పక్షంలో భీమార్జునుల యుద్ధం, ప్రతినాయక పక్షంలో కర్ణాశ్వత్ణామల యుద్ధం విస్తృతినీ, 
ప్రశస్తినీ సంపాదించుకొన్నాయి. కర్టార్దున ద్వంద్వయుద్దాలలో శస్తాస్త్ర ప్రయోగవర్ణనం విస్తృతంగా వర్ణించబడింది. వారి 
రౌద్రకర్మలకు ఫలంగా రణరంగ భూమి బీభత్సంగా భాసించే ఘట్టాలను తిక్కన ఎక్కువగా దీర్భవచనాలతో, అలంకార 
సుందరంగా, భీషణరమణీయంగా వర్ణించి తనప్రత్యేకతను చాటుకొన్నాడు. ఉదాహరణకు ఒకటిరెండు, క్రియాప్రాధాన్యంగల 
యుద్ధచర్యలను కథాకథనంలోనూ, అలంకారవర్ణనంలోనూ రక్తికట్టించే నేర్చు ఉభయకవిమిత్రుడి కవితాసామర్థ్యం. శ్రుతకీర్తి 
శల్యుడితో పోరు సల్చే ఘట్టంలో సీసపద్యాన్ని రెండు ప్రయోజనాలకు తిక్కన ప్రక్కప్రక్కన వాడి చూపించాడు. కథాకథన 
రూపవర్ణనం: 
సీ, 'వేజొక్క విల్లెత్తి వివ్వచ్చుకొడు కటు | పదినాలుగమ్ములు వజపె మద్ర 

పతిమేన, నతండు దొంబది తూపు లడరించి | యేసె నవ్వీరుశరాసనంబు 

ఖండంబులుగ, వాండు గండడంగక గద । వైచినం బొడిసేసి యేచి, శక్తి 

నిగిడింప6 దునుమాడె, నిశితభల్లంబున. । ద్రుంచె. దదీయసూతుని శిరంబు 


ఆ. వాయుజవము లైన వాహంబు లప్పుడు । గలంగి యరద మనికి దొలంగ నీడ్చెం 
దెజపి గాంచి శల్యు. డజీముజి6 జొచ్చి క । లంచెం బాండుసుతుబలంబు నధిప!” (కర్ణ. 1.114) 


అలంకృత యుద్దవర్ణనం: 


ల్‌ 


“కమలాకరము లీల6 గలణచి యాడెడు గంధ | దంతావళము సముద్దండతయును, 
దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా | వధియించు కంఠీరవంబు నేపు, 
నీరసారణ్యంబు నిర్భరాటోపత. । గాల్చు దావాగ్ని యుగ్రక్రమంబుం 

బ్రకట విక్రాంతి. బురత్రయంబును సమ | యించు ఫాలాక్షుని యేడ్తెజయును, 


పీఠిక : 25 


ఆ. బోల్పం బట్టు నయ; భుజగర్వశౌర్య ప్ర । తాపదుర్దమ ప్రకోపములకు 
మద్రవిభుండు గోలుమసంగి శాత్రవసైన్య | హననకేలి సల్పు నవసరమున.' (కర్ణ. 1.115) 
యుద్ధక్రియా ప్రభావం యుద్ధభూమిమీద ప్రకటితమౌతుంది. యుద్ధభూమి రుద్రభూమిగా మారిన ఘట్టాలను 
తిక్కన సందర్భోచితంగా వర్ణించి ప్రతిభను ప్రదర్శించాడు. సామాన్యంగా యుద్ధభూమి వీరులు ప్రదర్శించే వీరకర్మకుగాని, 
రౌద్రకర్మకుగాని ప్రతిఫలాలుగా నిలవటం గోచరిస్తుంది. చూపరులకు అద్భుత, భయానక, బీభత్సరసాలను కలిగించే 
విభావంగా రణభూమిని వర్ణించటం కావ్యస్వభావం. కర్ణపర్వంలో రసోదంచిత రణస్థల వర్ణనం ప్రబంధోచితంగా నిర్వహించబడింది. 
మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలు: 


బీభత్సుడు సంశప్తకులను శస్తాస్తాలతో రణనిహతులయ్యేట్లు విజృంభించగా రణరంగం భయంకరంగా తోచింది. 
చూచే వియచ్చరులకు అద్భుతాన్నీ, బీభత్సాన్నీ ఆవహింపచేసింది. తిక్కన ఆ దృశ్యాన్ని సీసపద్యంతో చిత్రించాడు. 


స్ప తేరుల చెక్కలు, వారణంబుల ఖండ | ములు, భూషణంబుల పొడియు, ఘోట 
కంబుల తునియలు6 గరవాల తోమర । శరపరిఘాదుల శకలములును 
రథికజనంబుల వ్రయ్యలు జామరచ్చత్ర । కేతువుల యంశములు, భటుల 
తుమురును, రౌతుల తుండంబులును, గంక | టముల భాగములు, జిందముల నుజఖుము 


తే, గలిసి నెత్తుట మునిగి ప్రేవుల బెనంగి | మెదట బ్రుంగి, వియచ్చర హృదయములకు 
నద్భుతంబు బీభత్సంబు నావహింప । సంగరాంగణ మతిఘోరభంగి యయ్యె.. (కర్ణ. 1.177) 


ఈ వర్ణనంలో యుద్ధభూమి పీనుగుపెంటగా మారటమే కాకుండా, చతుర్విధాంగాల శకలాలు కుప్పలుపడి, 
రక్తంలో మునిగిపోవటం చిత్రించబడింది. ఆ దృశ్యం చూచినప్పుడు మొదట ఘోరంగా (భయంకరంగా) స్ఫురిస్తుంది. ఆ 
ఘోరదృశ్యానికి కారణమైన అర్జునుడి వీరకర్మను భావించినప్పుడు అద్భుతంలో ముంచెత్తుతుంది. నెత్తుటిలో మునిగి, 
డైగులలో చిక్కువడి ఉన్న శరీరశకలాలను చూచినప్పుడు బీభత్సం కళ్ళకు కట్టినట్లనిపిస్తుంది. స్థిరవిభావదర్శనంవలన 
సహృదయులచిత్తాలలో కలిగే రసభావస్ఫూర్తిని చిత్రిస్తూ పరితలకు ఆస్వాదన సౌలభ్యాన్ని కలిగించే శిల్బ మిది. 


రౌద్రరసాన్ని వీరుల హావ భావాలలోగాని, చర్యలలోగాని చిత్రించే విధంగా ఒక విధమైతే, రణరంగంలో సంకులసమరంలో 
గోచరించే చతురంగవిన్యాసంలో చిత్రించే విధం మరొక విధం. క్రోధోద్రేకంలో కాల్బలాలు చేసే అరుపులు, వాద్యనాదాలూ, 
ఆయుధాల చప్పుళ్ళూ, రథాశ్వాదులను విరిచేటప్పుడు నరికేటప్పుడు వెలువడే శబ్దాలూ మొదలైనవి రౌద్రరసవ్యంజకాలుగా 
భాసిస్తాయి. గజాశ్వాదులు రణరంగంలో పడి ఉన్న తీరు కూడా రౌద్ర క్రియాసూచకంగా గోచరిస్తుంది. ఉదాహరణకు 
ఏనుగులు దంతాలతో గుర్రాలను కుమ్మి చంపినప్పుడు, ఆ ఏనుగులను వీరులు చంపినప్పుడు, ఆశ్వికులు కాల్బలాలను 
చెండాడినప్పుడు, రథికులు పోరి నేలబడి నీల్గినపుడు ఆయా భంగిమలలో చచ్చిపడి ఉన్న, తునాతునకలై చెదరిపడి ఉన్న 
వైఖరి ఆయా సందర్భాలలో ప్రకటితమై రణరంగ రౌద్రవిస్ఫూర్తి వ్యక్తమౌతుంది. చచ్చిన శవాల భంగిమలు కూడా 
యుద్ద్ధక్రీడలోని రౌద్రరసభంగిమలకు నిశ్చల నిదర్శనాలుగా నిలిచినట్లు వచనంలో తిక్కన వర్ణించిన తీరు పఠిత కళ్ళతో 
చూస్తున్న సజీవ చిత్రంగా భాసిస్తుంది. ఉదాహరణకు దుర్యోధన ధర్మరాజుల ద్వంద్వయుద్ధ ఘట్టంలోని సంకులసమర 
వర్లన. 


పీర్రిక : 26 


వ్ర “ఇత్తెబింగున నపరాహంబున దొరల మొత్తంబు లొక్కదెసకుం దార్కొనిన, నుభయబలంబులు నురవడించి 
కలయం బెరసినం, గ్రందుకయ్యం బయ; నందు జిందంబుల మంతయు, నార్పుల యులివును, 
బాణకృపాణాది హేతి సంఘట్టనంబునం బుట్టు రణనంబును, రథావయవాస్థికపాల భంజనంబున 
నెసంగు నినదంబునుం గూడి పరణగిన దిక్కులు పిక్కటిల్లెం గరుల కొమ్ములం జిక్కి ట్రేలు 
తురంగంబులును, సందుకొని చొచ్చిన సుభటులు సెరివిన నొబిగి కూలు శుండాలంబులును, నాశ్వికుల 
మొగంబునం బడి లులాయంబులు సొచ్చిన సరోవరంబుల చందంబగు కాల్చలంబులును, రథికులు 
వోక పెనంగిన నజవజిలయిన యరదంబులును, నెత్తురు కాలువలును, గండల తిట్టలును, బ్రేవుల 
ప్రోవులును, నెమ్ముల రాసులును, నత్యంత రౌద్రంబు నావహింబె....” (కర్ణ. 1.186) 


రణరంగంలో కర్ణుడి వీరవిహారాన్ని వర్ణిస్తూ కొంత అలంకృతంగా, మరికొంత కథాకథనరూపంగా సాగిన సీసపద్యం 


హృద్యం. 

స్ప “సింహంబు బారింజొచ్చిన గజంబుల భంగిం | బులి కగ్గమైన జింకల విధమున, 
జ్వలనంబు. గిట్టిన శలభంబులట్ట్లు64 బాం | చాల యోధులు. జేది సైనికులును 
దను. దాంకి పొాలియ, రాధాతనూభవు6 డని । దనివోక ధర్మనందనుని యున్న 
చక్కటి కడర, ధృష్టద్యుమ్నుండును, ద్రౌప । దీ పుత్రులును సహదేవుడును శి 

తే. ఖండియును సాత్యకియు నకులుండు. జేయ । గల మహీశులు. బొదివి రక్కర్ణు; నతండు 


సపెక్కుపాములు వొదివిన( బెనంగు గరుడు | ననువు దోపగ బోరాడె మనుజనాథ!' (కర్ణ. 2.273) 


అర్జునుడు బాణాలను ప్రయోగిస్తూ క్షణాలలో శత్రుసైన్యాన్ని మట్టు పెట్టేటప్పుడు చతురంగబలం ఆయా క్షణాలలో 
ఉన్న శరీరభంగిమలతో నేలగూలిన సహజస్థితిని స్వభావోక్తిలో తిక్కన వర్ణించిన తీరు రమణీయం. 


న్యు 'నవ్వెడు తలలను, గ్రొవ్వారు చేతుల, । బిరుదులు వెట్టిన చరణములను, 
వాతులు దెజచిన వాజి మస్తకముల, । గిరిశ్శంగముల. బోని కరిశిరముల, 
నవయవభేదంబు లడంగెడు నట్టుగ6 । దుము రైన బహుగాత్ర సముదయముల, 
భయదంబులై మహి బడు విమానములట్ల | యజవజలైనట్టి యరదములను 


తే. నేల. గప్పుచుం దన బాణజాల మడర । నెవ్వ రడ్డము సొచ్చిన నించుకయును 
దవులంబడక, సముద్దతి. దివిరి మనల. । దేజీ చూచుచు. బార్జు6 డీ దిక్కు గవిసె'. (కర్ణ. 3.176) 


రణరంగంలో యుద్ధవీరులు ఆయా సందర్భాలలో ప్రకటించే వీర రౌద్ర రసమూర్తులను రూపుకట్టేటట్లు చేసే 


వాజ్మయశిల్బం తిక్కనది. ఉదాహరణకు కొన్ని: 


1. రౌద్రరసమూర్తి భీముడు. 


పీరిక్ర : 27 


మ. “నరసింహుం డసురేంద్రు వ్రచ్చు కరణిన్‌ రౌద్రం బుదగ్రంబుగా 
నుర మత్యుగ్రతం జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట 
న్వెరవారం గొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్‌ మొగంబున్‌ భయం 
కరరేఖం బొరయంగం జల్లికొను, నక్కౌరవ్యు( జూచున్‌ బొరిన్‌”. (కర్ణ. 3.214) 


2. కృష్ణార్దునుల వీరశృ్శంగార మూర్తులు: 


చ. “తనువుల? గర్భబాణము లుదాత్త గతిం జెలువొంద6 గౌరవుల్‌ 
కనుకని బాజ, శౌరియును గవ్వడియున్‌ వెలుగొంది రొక్కడన్‌ 
వినుత మరీచులై పొడిచి నిర్భర సంతమసంబు నల్గ్లడం 
జన నభిరామమూర్తు లగు చంద్రుని సూర్యుని. బోల్ప( బట్టుగన్‌'. (కర్ణ. 3.381) 


3. కర్ణుడి సర్వసైన్యాధ్యక్ష వైభవం: 


ల్‌ 


“తళతళ మనియెడు దంత ప్రభలతోడ | ఘనకేతువున హస్తికక్ష్య మెజియ, 

హంసవర్ణములైన హయముల పటుగతి | నర్కప్రభం బగు నరద మొప్ప, 

దీప్తకాంచన రసలిప్తమై చెలువొందు । సజ్యకార్ముకము హస్తమున వెలుగ, 

వీటికి సమర సమాటోప మొదవ నా । భీల శంఖము దనమోల మోయ 

తే. రణసముత్సాహలక్ష్మి వక్రమున వింత । చెన్ను వెలయింప, నాప్తులు సేరి రెండు 
పక్కియలయందు బవరంపు6 బలుకు లెస(గ | నడవ సాంపాథి, కర్ణుండు వెడలె నధిప!' (కర్ణ. 1.60) 


4. పార్టుడి పరాక్రమస్ఫూర్తి: 
మ. “భ్రుకుటి స్ఫూర్ణిత ఫాలభాగు6 డగుచు. బొంగారి, యా సూత పౌ 
త్రకు కోదండము బాహుదండములు జిత్రస్ఫూర్తి దున్మాడి, మ 
స్తక ముగ్రోద్దతి. గ్రూరభల్ల విలస డ్ధారాహతిం ద్రుంచె, బా 
ణకళాదుర్ద్లము. డ న్నరుండు పతియు న్రాధేయు(డుం జూడ(గన్‌'. (కర్ణ. 3.246) 


5. కర్ణుడి చివరి పోరాటంలో రుధిర ప్రభామూర్తి: 


ఉ. 'నెత్తుటం దో(గి మేను కమనీయరుచిం గొమరార, బాణసం 
పత్తి యుదగ్రతన్‌ మెజియ, భాస్వరు(డై యరదంబుమీంద భూ 
పోత్తమ! కర్గు. డొప్పె నరుణోజ్ఞ్య్వల మండల కాంతిపూరము 
న్మొత్తపు దీస్తలుం దగ నినుం డపరాద్రి వెలుంగు చాడ్సునన్‌. (కర్ణ. 3.339) 


ఈ విధంగా కర్ణపర్వం వీరచిత్రాల పరాక్రమ ప్రదర్శనశాల. అందులో చల చిత్రాలు బహుళం; స్థిర చిత్రాలు 
పరిమితం. ఇది విరామంలేని చైతన్యస్రవంతి. అది కర్ణపర్వ ప్రబంధకాంతి' 


పీరిక : 28 


తిక్కనది 'రసాభ్యుచిత బంధ'మని శ్రీనాథుడి తీర్పు. దానిని “ఆంధ్రావళి మోదముం బారయు' నట్టుగా దిద్ది 
తీర్చాలని తిక్కన అభిమతం. రసశబ్బాన్ని తిక్కన ప్రబంధనాటక ప్రక్రియలకు చెందిన పారిభాషిక పదంగా వాడాడు కాబట్టి 
నాటక ప్రక్రియలో పాత్రోచిత రచనాబంధాన్నీ, ప్రబంధ ప్రక్రియలో కావ్య రసోచిత రచనా బంధాన్నీ “తిక్కన ప్రయోగించాడు. 
దీనికి తోడు ఆయన అర్థగుణాలకు ప్రాధాన్యమిచ్చే రచనను సర్వత్రా పాటించాడు. దానివలన శబ్దసంయోజనం గాని, 
సమాససంఘటనంగాని, తెలుగునుడికారంగాని అర్థదీప్తికి పోషకంగా ఉండే రచన తిక్కన కావ్యశైలిగా రూపొందింది. అది 
తెలుగునాట జనరంజకంగా ఉండటానికి రచనలో వ్యావహారికతను విరివిగా ప్రవేశపెట్టాడు. పూర్వకవుల అపూర్వ ప్రయోగాలను 
తాను పుక్కిటపట్టిన దానికంటె తన కాలంలోని జీవద్భాషలోని పలుకుబడితో రచనకు ప్రాణం పోశాడు. కర్ణపర్వాన్ని తెలుగు 
తియ్యందనంతో కర్ణపర్వంగా చేశాడు. కొన్ని ఉదాహరణలు: 


1. తెలుగు పలుకుబడికి దగ్గరగా ఉండే కావ్య రచన: 


పగలింటి దివియ చందమయ్య దినకరుండు (1.62) 
కయ్యంపు వేడుక మొగంబునం దళుకొత్త (1.69) 

నిప్పుల్‌ రాలు కన్గోయితోన్‌ (1.91) 

పాలివోని కలికి తనము (1.101) 

సిగ్గు. జలము డిగ్గంద్రావి (1133) 

చేతుల తీంటవోవ (1.197) 

చేతుల కసివోవంగ (2.300) 

చూచియుం దిరమయి నీవు నాలుకకు. దెచ్చిన మాటగదా వినందగున్‌ (2.11) 
పొడుతు నొడుతుం... జెజుతు మనుట నోరిచేటుగాదె! (2.24) 
అర్జును నమ్ములు దుప్పువట్టెనే? (2.25) 

గద వండువు (2.222) 

మనములు మెచ్చునం గరంగె (3.284) 

ఏపారి మండునె యాజంగల దీపము (3.49) 

మొగంబు బిగు వుడిపికొని (3.92) 

నాలుక యడంచియుండు (2.109) 

పగ రాజంబెట్టును (3.124) 

నీవిక డప్పి యార్చికొమ్మని పలికి (3.179) 


పొగలేని మంట పగిది (3.15) 


సదా. 7 oe. అరం ఆఖరు. "లు SOD OO Be Erie er Worl Me ie ఆల్‌ 


కాల్‌ నిలువక తెరలంగ (3.230) 


పీర్రిక్ర : 29 


2. అర్థప్రసన్నతకు తోడ్పడే అలంకార విన్యాసం: 
తెలుగువారి జీవితానికి సన్నిహితమైన ప్రకృతినుండి ఉపమానాలు ఎన్నుకొని కావ్యసన్నివేశాలను చిత్రించి పఠితలకు 
ఆస్వాదమాధుర్యాన్ని కలిగించటం తిక్కన రచనకు సహజాలంకారం. మచ్చుకు 5 
మెటుపుతోడి లలితమేఘంబు మీదికి. బోయి వెలుంగు భానుపొలుపు దోప (1.318) 
మేఘ పిహితుండైన మిహిరుని చాడ్నున వాండి లేక యున్నవాడు (2.121) 
పెను దుంగమడువులో గజపతి యున్మదవృత్తి గేలిసలుపు పగిది (2.340) 
నాళమునకు వికసితాంభోరుహము బావువెరవు దోంపం దునిమె వెస.... శిరంబు (2.168) 
విచ్చె నబ్బలము సింగంబు గనిన లేడిగమియు.( బోలె (2.278) 
అవిసిన కలంబు జనంబులు దీవి సేరిన యట్ల కర్ణుం జేరి, కాలుదన్ని భూమిపై నిలిచి (3.165) 
బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి (3.205) 
పెక్కుపాములు బొదివినం బెనంగు గరుడు ననువు దోంపంగి (2.273) 
అంతక కోపవహ్ని విపులాకృతి గైకొని వచ్చినట్లు (3.288) 


ఆకలిమై వచ్చు కృతాంత వక్ర మన (3.358) 


We IE DE BE పాంటు. వలు. సల UR ce 


సెజమూ(కలు వెజంగునం జెయ్వేది కరళ్ళడంగిన మున్నీటి యట్లుండె (2.274) 


౫: మహింబడు విమానములట్ల యణవజలైనట్టి యరదములు (3.176) 


6. రసరామణీయకం 


“బీభత్స ప్రధానమగు రణరంగవర్ణనను గావించుచో రమణీయములగు సదృశవస్తువుల వర్ణనా సాహాయ్యమున 
జుగుప్పను మరుగుపరుచుట తిక్కన యనుసరించిన మజియొక రచనా విశేషము. 


ప్రీ “నెత్తుట6 దోగియు నిగిడి పోరడు వీరు | లలరిన నడమోదుగుల విధంబు 
గ్రక్కున దెగిపడి కదలెడు బాహుదం | డములు మహాభుజంగముల భంగి 
యవని రక్తాక్తంబులై యున్నయట్టి బల్‌ | దలలు కెందామరకొలని పగిది 
దజచుగా నెజి. దప్ప నొజంగిన గజములు । కులిశ భగ్నాచల కులమునట్లు 


తే. దునిసి తొజుంగిన జోదుల తొడలు సామ | జముల కరములు నొండొంటి చందములు. గ 
నుంగొనంగ వింత లగుటను సంగరాంగ | ణంబు రమణీయమును భీషణంబు నయ. (శల్య .1.129) 


సంగరాంగణమును, రమణీయమును, భీషణమును నగువిధమునC జిత్రించుటయే తిక్కన యుద్దవర్ణనయందలి 
ముఖ్యమగు విశిష్టత. సంపూర్ణ సామ్యముగల సహజోపమానముల, నుచిత సన్నివేశముల యందు బ్రయోగించు 
విశిష్టతలోల గాళిదాసున కెనవచ్చు తెలుగుకవి తిక్కన యొక్కడే. ఉదాహరణము లతని భారతభాగమున ననేకములు 
సర్వత్ర కానవచ్చును.” (భూపతి లక్ష్మీనారాయణరావు; భారతము - తిక్కన రచన : పు. 95, 96) 


పీఠిక: 30 


ఉదాహరణకు - 


క 
క 
Kk 
Kk 
Kk 
Kk 
క 
క 
క 
క 
క 


చారు భీషణంబులుగా నొకళ్ళొకళ్ళం జుట్టుకొని (1.77) 

రథ చిత్ర చారులఘు భీషణ సంచరణంబు లొప్పంగన్‌. (1.106) 

తన రథంబు రయంబున దర్శనీయంబుగా (1139) 

విద్విషద్భయద గదారుచి స్ఫురిత బాహువిలాసవి విభాసమానమై (2.221) 
తునిసిపడి భీమాభిరామంబులు (2.227) 

శిరము ధరడొల్లె కుండల స్ఫురణ మెజయ (2.246) 

మత్తగజకేలీ సుందరోల్లాస మాభీలత్వం బలరింప( ద్రిపుచు (3.210) 
ఏరము వ్రచ్చి నెత్తురు దేనియ యిదె ద్రావెదన్‌ (3.212) 

తను వుగ్రసుందరముగా నవ్వీరు( డేతెంచెన్‌ (3.219) 

నెత్తుట6 దోంగి, మేను కమనీయ రుచిం గొమరార (3.339) 


అభిరామ భీషణంబగు రణాంగణంబు (3.380) 


పరుష రసపోషణంలో ఆస్వాదయోగ్యతను కలిగించే గుణం రామణీయకం. కిరీటికి కిరీటం అందం. అది 


సర్పముఖాస్త్రంచేత భగ్నమై పడిపోయినప్పుడు కిరీటం లేని అర్జునుడు కాంతివిహినుడయ్యాడు. కాని, అప్పుడు కూడా అతడి 


పాత్రను సౌందర్యరంజితంగా చిత్రించి తిక్కన రక్తికట్టించాడు. 


ఉ. “శృంగము లేని నీలగిరి చెల్వునం గ్రీడి కిరీటహీను. డ 
య్యుం గనుపట్టె వెల్ల తలయొల్లియ మౌళి దృఢంబుగా నమ 
రెం గురునాథ! పూర్ణశశి చెన్నున. బూర్యమహీధరంబు కాం 
తిం గడచన్న యందము ప్రతీతము గాంగ నటించు చాడ్పునన్‌. 


(కర్ణ. 3.327) 


కర్ణవధ ఘట్టం శిల్పసుందరం. అర్జునుడు ప్రయోగించిన ఘోరశస్త్రం భూనభోంతరాలను దద్దరిల్లజేస్తూ వచ్చి, 


కర్ణుడి శిరస్సును నేల గూల్చింది. ఆ సన్నివేశం వజ్రాయుధాఘాతానికి కూలిపోయే గైరికధాతుమయమైన కొండను 


తలపింపజేసిందట. ఈ ఘటన భయంకరం. భయానకం. 


చ. “నినద సముద్భట స్ఫురణ నింగి వగుల్ప(గ సర్వభూతకం 
పనమగు చమ్మెయిన్‌ నిగిడి పార్థివసత్తమ! యేమి సెప్పుదుం 
దునిమె శిరంబు రక్తమునC దోంగుచు6 గర్జుని యట్ట వజ్రఘో 
రనిహతి6 గూలు గైరిక ధరాధరముం దలంింప. బట్టుగన్‌'. 


(కర్ణ. 3.361) 


భయానకరసం పరుషరసం. దానికితోడు ఆశ్చర్యం కూడా మిళితమయింది. ఈ దృశ్యం రసమయమే కాని 


రమణీయం కాకపోవచ్చును. ఆస్వాదయోగ్యత తరుగవచ్చును. అందుకని మరొక పద్యం తిక్కన వ్రాశాడు. 


పీఠిక : 31 
క. “చరమగిరినుండి పడియెడు | తరణి కరణి సూతపుత్రుతల వడం గాంతి 
స్ఫురణోజ్ఞ్య్వలంబు నతి సుం | దరమును నగు కాయ మట్టు ధరణిం బడియెన్‌'. (కర్ణ. 3.362) 


తలను సూర్యాస్తమయంతోనూ, శరీరాన్ని ఉజ్జ్వలసుందరమైన దానిని గానూ వర్ణించి పర్వతం కూలిన భయంకర 
దృశ్యం నుండి పరిత భావనను లలితసుందరమైన సూర్యాస్తమయ సౌందర్యదృశ్యంవైపు మళ్ళించి రమణీయతను 
ఆపాదించాడు, ఆస్వాదమధురం చేశాడు. 


ఆ తరువాత మృతుడైన కర్ణుడి పార్థివ శరీరానికి దివ్యత్వం ఆపాదించే వర్ణనను అనుసంధించాడు. 


తే. “అధిప యంతన గను విచ్చి యఖిల జనులు । గనుంగొనంగ నయ్యుజ్ఞ్యల తనువు విడిచి 
చని సముద్దీప్తమైన తేజంబు వారి | జాప్త బింబంబు సొచ్చె నత్యద్భుతముగ . (కర్ణ. 3.363) 


కర్ణుడి భౌతికమైన మృతి భయానకం. దాని కళాభివ్యక్తి రామణీయకం. కర్ణుడి తేజస్సు సూర్యుడిలో లీనంకావటం 
అద్భుతం. కథ ఆస్వాదమధురంగా అద్భుతంగా ముగిసింది. 


4. కర్గుడి జన్మవృత్తాంతం ఒక అద్భుతం: 


కర్ణుడి చావు ఎంత అద్భుతమో! అతడి జన్మవృత్తాంతం కూడా అంతే అద్భుతం. “మహాభారతేతిహాసము: కర్ణుడి 
పాత్ర - వ్యక్తిత్వము” అనే గ్రంథంలో రచయిత శ్రీ అల్లాడ నారాయణరావుగారు కర్గుడి జన్మవృత్తాంతాన్ని గురించి చెప్పిన 
విశేషాలు గమనించదగినవి. 


“పరస్పర విరుద్ధమైన గుణాల కాశ్రయమై వివాదాస్పదమైన కర్షుని వ్యక్తిత్వము వలెనే అతని జీవితచరిత్ర కూడా 
పరస్పర విరుద్దమైన అంశాలకు నిలయమగుట విచిత్రమైన విషయము! 


కుంతీదేవికి వివాహానికి పూర్వమే జన్మించిన ఈ కర్ణుని గూర్చిన ప్రస్తావన మహాభారతము ఆదిపర్వ పంచమాశ్వాసమున- 
పాండురాజు వివాహమును గూర్చి భీష్ముడు విదురునితో విచారించుచుండెనని-17వ పద్యమునుండి 33వ వచనము వరకు 
గల 17 గద్యపద్యాలలో చెప్పబడినది. మరల ఇతని జన్మవృత్తాంతము అరణ్యపర్వ సప్త్రమాశ్వాసమున 
వ. “జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 
మధురాక్కర. 
కలదు దేవగుహ్యంబని కమలబాంధవు(డు గర్గు( 
బలికి నని చెప్పి; తది యెద్ది? బలియు. డా సూతజుండు 
లలితకవచంబు మణికుండలములు నెమ్మెయి6 బడసె? 
వెలయు నివ్విధ మంతయు వివరింపవలయు నాకు.” (అరణ్య. 7.3. 308, 309) 
అన్నపుడు వైశంపాయనుడు అతని జన్మవృత్తాంతమును 310వ వచనము నుండి 356వ వచనము వరకు గల 


47 గద్యపద్యములందు చెప్పెను. కాని, ఈ విధముగా రెండు పర్వములందు చెప్పిన కథలోనే విభిన్నాంశములు చోటు 
చేసికొనినవి. 


పీరిక : 32 


కుంతీకుమారి తండ్రిచే నియుక్తయై తమ ఇంట 


అతిథిగా ఉన్న దుర్వాసునకు సేవలొనర్చి ఆయన 
అనుగ్రహమునకు పాత్రురాలయినది. (సం. భార. 


110అ. 4, 5 శ్లోకాలు) 


భోజనవాంఛతో అతిథిగా వచ్చిన దుర్వాసునకు 
కోరిన ఆహారమిచ్చి సంతుష్టుని చేసి ఆ ముని 
అనుగ్రహమునకు పాత్రురాలయినది. 

(ఆంధ్ర. భార. ఆది. పంచమా. 17, 18 పద్యాలు) 


. సూర్యుని అనుగ్రహమున కుంతికి కర్ణుడు 
సద్యోగర్భమున జన్మించాడు. 


. కుంతీదేవి కర్ణుడు పుట్టిన వెంటనే పెట్టెలో ఉంచి 
గంగలో విడిచినది. (30వ) 


. కుంతి తనకు గల్గిన తొలి చూలును పుట్టిన వెంటనే 
విడిచినది. కావున ఆ విషయమామెకు తప్ప 
వేరెవరికిని తెలియదు. అంతేకాక అటు తరువాత 
ఆ పసివా డేమయింది ఆమెకు కూడా తెలియదు. 


. గంగానది ఒడ్డున కుంతీకుమారి నూర్యునిచే 
పుత్రుని గన్నట్లు చెప్పబడెను. 


ఒక సంవత్సరము పాటు కుంతి భోజునింట అతిథిగా ఉన్న 
దుర్వాసునికి ఆమె పలు ప్రయాసల కోర్చి శుశూషలొనర్చి, 
ఆయన అనుగ్రహమునకు పాత్రురాలయినది. 


ఆమె పది నెలలు గర్భము మోసినది. కాని సూర్యుని మహిమచే 
ఆ విషయము రహస్యముగానే ఉండెను. (అరణ్య.339వ.) 
(బహుశః దీని నాధారముగా చేసికొనియే కాబోలు 
తిరుపతి వేంకటకవులు కృష్ణుని నోట “పది నెలలు మోసి 
నిన్నుగన్న పడంతి కుంతి - అని అనిపించి ఉందురు) 


పసిబిడ్డను ఒకనాటి రాత్రి పెట్టెలో ఉంచి అశ్వనదియందు 
విడచినది. ఆ నది చర్మణ్వతిలో గలని, అటు పిమ్మట 
భాగీరథిలోపడి చంపాపురి ప్రాంతము చేరినది. 

(తెలుగున 'పంపానగరము”) భార్యతోపాటు గంగాస్నానమునకు 
వచ్చిన అతిరథు డా పెట్టెను తీసికొనెను. 


కుంతి బిడ్డను గన్న విషయము దాదికూతు రొక దానికే 
తెలియును. ఆమె సాయముననే ఆ పసివానిని ఆ రాత్రి వేళ 
పెట్టెలో ఉంచి “అశ్వనది' యందు విడిచినది. ఆ పసివాడు 
అతిరథునింట పెరుగుచున్నట్లు చారులవలన తెలిసికొని 
శిథిలీకృత సంతాప యయ్యెను. (వచ. 356) 


అరణ్య, ఆశ్రమవాస పర్వములందు (95 నుండి 107 ప.) తన 
బాల్యమున మేడపై నుండియే సూర్యునాహ్వానించి గర్భవతియై 
గూఢమందిరాంతరమున కొడుకును గని, ఎటియందు 
విడిచినది. 


పీరిక: 33 


ఉద్యోగపర్వమున కర్ణుని కలసికొనుటకు వెళ్ళుచు ఆమె తనలో తాను “దుర్వాసుని మంత్ర ప్రభావము తెలియగోరి 
తండ్రి ఇంటియం దుండియే సూర్యభగవానుని ధ్యానించినట్లును, ఆయన తనకిచ్చిన గర్భమును కాపాడుకొంటి'నని 
అనుకొనినది. మరియు తన ఇంటనే తా నతనిని కంటినని కుమారునితో చెప్పెను. 


ఈ విధముగా ఈ జన్మవృత్తాంతము పలు సన్నివేశములందు పలు విధములుగా ఉన్నది. 


ఈ కర్ణ జన్మవృత్తాంతము దేవీ భాగవతమునందును కలదు. అందు దుర్వాసమహర్షి కుంతిభోజుని యింట 
చాతుర్మాస్య వ్రతదీక్షను జరిపెను. ఆ కాలమున కుంతీకుమారి ఆయనకు పరిచర్యలు సలిపెను. 


ఆ మహర్షి తన కనుగ్రహించిన మంత్రమహిమును పరీక్షించు ఉద్దేశముతో ఆమె తన యింటినుండియే 
సూర్యునాహ్వానించి గర్భవతియైనది. ఈ విషయము దాదికి తప్ప వేరెవరికిని తెలియదు. అంతఃపురమునందే పసివానిని 
గన్నది. అ పసివానిని విడిచిపెట్టుటకు బాధపడుచున్న సమయమున దాది యామెకు ధైర్యము చెప్పి, పెట్టెలో నుంచి 
తీసికొనిపోవుచుండెను. ఆమె కెదురు వచ్చిన రాధ విషయము తెలిసికొని, గొడ్రాలినైన తన కా పిల్లవాని నిచ్చినచో 
'పెంచుకొందునని అడిగెను. ఆ విధముగా దాదిద్వారా ఆ పసివాడు రాధ పెంపకము అనతిరథుని యింట పెరిగి 
పెద్దవాడయ్యెను. (ద్వితీయస్కంధము పుటలు 107, 108) 


ఇతని జన్మనక్షత్రము భారతమునం దీయకపోయినను శ్రీ మహాభారత సారోద్దారము-1వ సం. పుట 150 యందు 
“అజీ జనత్సుతం..... అని వివరింపబడినది. (కాని సంవత్సరము మాత్రము వివరింపబడలేదు) 


చైత్రము మొదలుకొని 11వదియుగు మావుమానమున శుక్లపక్షమునందు పాడ్యమినాడు చంద్రునివలె 
కర్ణుడుద్భవించెను. అనగా మాఘ ప్రతిపత్తు నందు కర్గుని నిషేక జన్మ - కుంతీ సూర్యుల సమాగమము గర్భోత్పత్తియు, 
అని యర్ధము నీలకంఠీయ వ్యాఖ్య. 


ఆమె సద్యోగర్భమున కుమారుని ప్రసవించినది. (“సద్యోగర్భధరా కుంతీ కర్ణం ప్రాసూత తం సుతం” పే.152)” 
(పు. 1-3) 


ఈ అల్లాడ నారాయణరావుగారు కర్ణచరిత్రను సంగ్రహంగా సమీక్షించి సహృదయుల మన్ననల నందుకొన్నారు. 
వారి మాటలలో- 


“దేవగణమునందు సూర్యుడు క్షత్రియుడుగా పరిగణింపబడెను. శూరసేనుని కుమార్తెయు, కుంతిభోజుని 
దత్తపుత్రికయునైన కుంతీదేవి క్షత్రియ కాంత. కాని వీరిరువురి సంతానమయిన కర్ణుడు సూతపుత్రుడుగా పరిగణింపబడుట 
విపరీతమైన అంశము! 


కుంతీదేవికి దుర్వాసుండుపదేశించిన మంత్రము కర్గునిపాలిటి శాపముగా పరిణమించగా, అదియే పాండురాజుకు 
వరమయి ఐదుగురు కుమారులను ప్రసాదించెను. కుంతీకుమారి పసివాడైన కర్ణుని నదిలో విడుచుచు, “నీ ముద్దు 
మురిపాలను చూచి సంతసించు భాగ్యమున కే యిల్లాలు నోచుకొనెనో గద! అని వాపోయెను. అతనిని చల్లగా చూచి 
కాపాడుమని సమస్త దేవతలకు మైక్కుకొనెను. కాని వివాహానంతర మామె తన టపేమను పాండవులవరకే పరిమితము 
గావించుకొనెను. అంతేకాక వారిని సంహరించనని కూడా అతనినుండియే వరము పొందుట మరింత విడ్టూరము! 


మరణానంతరము ధర్మజునిచే రాధేయునకు తిలోదకము లిప్పించుటయే ఆమె అతనికి చేసిన మహోపకారము! 


పీరిక : 34 


బాల్య చాపల్యముచే దుర్వాసమంత్రమును పరీక్షించబోయిన కుంతీకుమారిని నిర్బంధించి, భాస్కరు డామెకు 
గర్భమును ప్రసాదించెను. ఆ పసివాని మంచిచెడ్డలను తానే చూచుకొందునని ఆమెకు మాటయిచ్చెను. కాని ఆ శిశువును 
సూతగృహమునకు చేర్చుటతోనే ఆయన తన బాధ్యత తీరిపోయినట్లు పిదప ప్రవర్తించెను! 


పాండుపుత్రుడయిన పార్టుడు ద్రోణుని ప్రియశిష్యుడయ్యెను. '....అన్న! ధనుర్ధరు లన్యులు నీ కంటె నధికులు 
గాకుండునట్టుగా గజిపుదు విలువిద్య ఘనముగా” (ఆది. 5ఆ. 230)నని మాట యిచ్చుటయే గాక, ఆ మాటకు కట్టువడి 
ఏకలవ్యుని విద్యను మట్టిగలిపి, “గురువిను మాటయొక్క గౌరవము కూడ మంటగలిపెను! ద్రుపదుని బంధించి తెచ్చి 
గురుదక్షిణ సమర్శించుకొన్నందుకు సంతోషముతో బ్రహ్మశిరోనామకాస్త్రమును కూడా ఉపదేశించెను! 


కాని, సూతపుత్రు డయిన కారణముగా కర్ణుడు బ్రహ్మాస్తోపదేశమున కనర్హు డయ్యెను! అంతేగాక తన ఆభిజాత్యము 
మరుగుపరచి విద్యలు నేర్చుకొనెనని భార్గవరామునిచే శపింపబడెను! అతడు రాధేయుడయి హస్తినాపుర సింహాసనార్హతను 
కోల్పోవుటయేగాక, దుర్యోధనుని అనుగ్రహముచే అంగరాజ్యాభిషిక్తుడగుటయు, ‘పవిత్రమైన పురోడాశమునకు కుక్క 
అనర్హమైనట్ట్లు'గా భీమునిచే అభివర్ణింపబడి హేళనగావింపబడెను! 


ఇతడు పుట్టుకనుబట్టి క్షత్రియుడైనను, సూతులకు విహితములైన సంస్కారములను పొంది యుండెను. అందుచే 
క్షత్రియత్వమును బట్టి ప్రహరింపగల్గియుండియును, సూతత్వముచే శత్రు ప్రహారములకు తట్టుకొనలేక పలాయితుడగుచుండెను. 
(నీలకంఠాచార్యోక్తి - మహాభారత తత్త్వకథనము - 6వ భా. పే.1308) 


ఇంద్రు డర్షునునకు తోడునీడయై అతని మంచిచెడ్డలను విచారించెను. స్వయముగా అతనికి గురుత్వము 
వహించి ఐదు సంవత్సరములపా టస్త్రశిక్షణనిచ్చెను. (ఏకళ్చ పంచవర్నాణి శస్త్రా దస్తాణ్యశిక్షత (విరాట.అ.49.్లో.8) తాను 
పలు శస్తాస్తముల నతని కిచ్చుటయేగాక, వరుణాది దిక్సాలకులచే గూడ ఇప్పించెను. కాని, భాస్కరు డందులకు 
విరుద్ధముగా, తాను కర్ణునకు తండ్రినను విషయమును కూడా మరుగుపరచెను. కనీస మాతనిని భార్గవరామ, బ్రాహ్మణ 
శాపములనుండి తప్పించుట కయినను ప్రయత్నించలేదు! సురనాధథుడు పార్గుని విజయము నాశించి రాధేయుని కవచ 
కుండలముల నర్థించ దలచెనను విషయము తెలిసి, వానిని దానమియ్యవలదని వారింప జూచుటయు, మరణానంతర 
మతనిని త్రయోదశాదిత్యునిగా పరిణమింపజేయుటయు ఆయన అతనికి చేసిన ఉపకారములు! 


కన్యాగర్భమున జన్మించుటయే మహాపరాధమయినచో అందుకు కారణమయిన వారికి లేని శిక్ష యిత డనుభవింపవలెనా! 


అతిరథుడు ధృతరాష్ట్రునికి మిత్రుడు. ఆ పలుకుబడితోనే అతడు కృప ద్రోణుల వద్ద తన కుమారుని శిష్యునిగా 
జేర్చెను. కాని, వారును సూతకులము వారి కర్హమయినంతవరకే అతనికి విద్యనేర్చిరి! విద్యావిషయమున పార్షునితో నితనికి 
గల స్పర్ణయు, రాజ్యకాంక్షచే దుర్యోధనునకు పాండుపుత్రులతోడి వైరము వారిరువురను ప్రాణస్నేహితులను గావించినది! 


ఈ విధముగా కౌంతేయులయిన కర్ణార్ణునులు కౌరవ పాండవ పక్షములలోని వారయి, పరస్పరము బద్ధశత్రువు 
లగుటయే గాక, ఒకరినొకరు పరిమార్చుటకు కూడా ఆద్యంతము ప్రయత్నించిరి! 


పాండవులకు కృష్ణుని సహాయము లభించుటయే ఆ పక్షమువా రన్ని విధములైన గండముల నుండి గట్టెక్కి, 
చివరకు భరతవర్షమునకు సమ్రాట్టులగుటకు కూడా కారణమయ్యెను. 


పీర్రిక : 35 


భీష్ముని సేనానాయకత్వమున తమ సేనలకు పట్టిన దుస్థితిని గూర్చి ధర్మజుడు వాసుదేవుని కడ తన గోడును 
వెళ్ళబోసికొనెను. ఆ సమయమున ఆయన ధర్మజు నూరార్చుచు, “ఎవడు పాండవవైరియో వాడు నాకును వైరియనుటలో 
సందియ మేటికి' నీ ప్రయోజనములు మదర్ధములే యగుటను నా ప్రయోజనములు త్వదర్థము లగుటలో సందియమేటి?' 
కనెను. (భీష్మ 296) 


ఆ సందర్భముననే ఆయన పార్భనితో తనకు గల సంబంధమును గూర్చి 


తే. “సఖుడు సంబంధి బంధుండు సవ్యసాచి | నాకు నతనికినై యేను నరవరేణ్య! 
కూర్మిమై నిత్తు కండలు గోసియైన | నరయ నాయెడ నాతండు నట్టివా(డ!' (ఆం. భార. తృతీయ 283) 


అని కూడా వివరించెను. దీనికితోడు భీష్మ ద్రోణులు కౌరవపక్షమున యుద్దమొనర్చినను వారు తమ మరణ 
రహస్యములను తెలుపుట ద్వారా పాండవులకు సహాయపడిరి! 


ధర్మజుడు భగవంతుడైన కృష్ణుని నమ్ముకొనగా, దుర్యోధనుడు కేవలము తన బలములను నమ్ముకొనెను. 
దీనినిబట్టి యా యుద్ధము దైవమానుషములకు జరిగిన సంఘర్షణగా తెలియవచ్చును! 


ఒక పక్షమునకు దేవతలు సహాయముండుటయు, వేరొక పక్షమునకు దానవులు తోడుండుటయు గమనించినచో 
ఇది దేవదానవ సంగ్రామముగా కూడా కాన్పించును! 


కర్ణార్టునుల ద్వంద్వయుద్ద సమయమున మునులు ధనంజయుని పక్షమున నుండిరి. వైశ్యులు, సూతులు, 
మరియు సంకరజాతులవారును రాధేయుని పక్షమున నిలిచిరి. దీనిని బట్టి యితని నభిమానించువా రధికసంఖ్యాకులని 
తెలియవచ్చును! 


ఇతనివలన లోకమున కొనగూడిన ఉపకారము కంటె అపకారమే అధికము కావున, నితనిని దుష్టునిగా 
పరిగణించిన వా రధికులు. “ధర్మలోపముచే జనించుటచే నీ కిట్టి బుద్ధి పుట్టినది. సహవాసదోషముచే కురుసభలో 
పలుమార్లు పరుషముగా సంభాషించితి వని గాంగేయు డితనితో పల్కెను. (భీష్మ, పే. 343). 


క్షత్రియవర్గము యుద్ధమరణము నొందుట కన్యాగర్భమున నితడు సృష్టించబడినట్లు (క్షత్రం స్వర్గం కథంగచ్చేచ్చస్త్ర 
పూతమితిప్రభో! సంఘర్ష్న జనన స్తస్మాత్‌ కన్యా గర్భోవినిర్మితః॥ (శాంతి.అ.2. 4 శ్లో) నారదుని వాక్యములను బట్టి 
తెలియుచున్నది. అందు నిమిత్తమే కౌరవులును సృష్టించబడిరి. అట్టివారు దుష్టులు గాక మంచివా రెట్లగుదురం? 
భూభారము తగ్గించుటకై అవతరించిన వాసుదేవుని ఆశయము నెరవేరుటకు వీరి తోడ్పాటు తప్పదు గద! 


ఇతడు పాండవులపై ద్వేషము నూరిపోసెనేగాని, వారితో సయోధ్యగా మెలగుటకు ప్రోత్సహించలేదని నింద 
యున్నది. దుర్యోధను డితనిని పాండవులవలన భయముతో చేరదీసెనేగాని, అంతకన్న వేరే సదుద్దేశముతో ఎంతమాత్రము 
కాదు. హస్తినాపుర సింహాసన వుధిష్టించుటయే అతని ప్రధానాశయము. అందు కడ్డు తగిలిన కురువృద్భుడును, 
పితామహుడునయిన భీష్మునియొక్కయు, విద్యాగురువు, బ్రాహ్మణుడునయిన ద్రోణునియొక్కయు మాటలనే అతడు 
లక్ష్య పెట్టలేదు. అట్టివాడు కేవలము సూతపుత్రుడును, తన కాశ్రితుడునైన కర్ణుని మాటలను మాత్రము శిరసావహించునా? 
ఆ కారణమునను, తనను వృద్ధిలోనికి తెచ్చెనను విశ్వాసముతోను రాధేయుడు సుయోధనుని అభిప్రాయములనే సమర్థించెను. 


పీర్రిక : 36 


ఇంద్రున కితడు చేసిన దానము కూడా ప్రశస్తమయినది కాదని విమర్శయున్నది. ప్రత్యామ్నాయ దానమొనర్పుమని 
యితనికి సూచించినది భాస్కరుడు. అంతవర కితని కా ఉద్దేశము లేదు. అంతకుమునుపే అతడు ప్రతిదినము అసంఖ్యాకులయిన 
యాచకులకు పలువిధములైన దానము లిచ్చెను. కాని వారెవరినుండియు, ఏమియు నాశించలేదు. అట్టి దాతృత్వనిష్టను 
పురస్కరించుకొనియే పురందరు డీతని యాచింపనెంచెను. 'కీర్తిశరీరము మాసిపోకుండుటకై కవచకుండలములు దానమిచ్చినను, 
తన స్వామికార్యమునకై శక్తి నడిగి పుచ్చుకొనుటచే కీర్తిశరీరమునకు మచ్చ వచ్చెనని వజ్ఞ్రల వారి సమర్థన! (కర్ణచరిత్రము 


- పే.66) 
ఇతడు తనయుడుగా కుంతీదేవి కోర్కెను తీర్చెను! 
తండ్రి ఆదిత్యునకు భక్తుడై మెలగను! 
సూతదంపతుల విషయమున సుతుని బాధ్యతలను విస్మరించలేదు! 
దానవీరుడుగా ఆచంద్రతారార్కమైన కీర్తిని సంపాదించెను! 
నమ్మినబంటుగా తన స్వామికై ప్రాణత్యాగమొనర్చెను! 


దుష్టచతుష్టయమునందు దుశ్శాసనునిలో ప్రశంసించదగిన అంశమేమియు లేదు. అందుచే అతనిపై గ్రంథములు 
వ్రాసినవారు కానరారు. కౌరవాధీశులు తన పూర్వులకొనర్చిన ద్రోహమునకు ప్రతీకారముగా శకుని, ధార్తరాష్టులకు పాండవులతో 
వైరము కల్పించి, వారిని మట్టుపెట్టి తనకక్ష తీర్చుకొన్నట్లు కొన్ని రచనలున్నవి. అదే విధముగా దుర్యోధనుని రాజ్యార్హతను 
సమర్థించుచు, మయసభలో అతడు భంగపడిన ఘట్టములను విశ్లేషెంచుచు గ్రంథములు రచించిన వారును ఉన్నారు. 
కాని, వారందరికంటె అత్యధికమైన సానుభూతిని సంపాదించుకొని, పలువురు కవిపండితులచే పెక్కు గ్రంథములు 
బ్రాయించుకొనగల్గిన ఘనత మాత్రము కర్గునకే దక్కినది! 


విద్యా విషయమునగాని, సాంఘికముగా గాని ఆనా డాత డెదుర్కొనిన పరిస్థితులీనాడు లేవు. కాని, కుంతీపుత్రుల 
సంఖ్య మాత్రము దినదినాభివృద్ధి చెందుచుండుట చింతింపదగిన అంశము!” (పుట 111-114). 


కర్ణుడు మహావీరుడుగానే కాక దానవీరుడుగా, మానవీరుడుగా ప్రజల హృదయాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు. 
సహజకవచకుండలాలను కీర్తించి ఇంద్రుడికి దానం చేసే ఘట్టంలో అతడు పలికిన మాటలు కర్ణకీర్తిపతాకలు! 


దానవీరుడుగా 


ల్‌ 


“విప్రులు గడునర్ధి వేండినం గడిమితో. । బొచ్చెంబు సేయక యిచ్చు టొకటి; 
బలితంపు6. బగతుర6 బరిమార్చు టొక్కటి, | దండియై యనింజచ్చు టొండె నొకటి; 
శరణాగతుని నెట్టి శత్రువునైనను । గరుణించి చంపక గాచు టొకటి; 

భామినీ ద్విజవృద్ద బాలాతురులకైన | యాపద జెచ్చెరం బాపుటొకటి 


ఆ. యనఘ! యివి వ్రతంబులై చెల్లు నాకు; నిం । దొకటి తప్పెనేని వికలకీర్తి 
నగుదు(, గాన యిత్తు నఖిల భావముల నా | ఖండలునకు( గవచకుండలములు”. (అరణ్య.7.295) 


పీరిక : 37 


యశోవీరుడుగా, మానవీరుడుగా - 
ఆ. “కీర్తి విడువంజాలం, గీర్తితో మెలంగంగం | జావు వచ్చె నేని. జత్తుం గాని: 
జగములోన నెల్ల సడికంటె. జావు మే | లనంగం బరంగు మాట యనఘ! వినవె!' (అరణ్య.7.293) 
ఈ మాటలు ఇప్పటికీ ఆంధ్రుల నాల్కలమీద కర్ణకీర్తి గీతాలవలె లాస్యం చేస్తూనే ఉన్నాయి! కర్ణుడు స్వయంగా 
ప్రకాశించే ఉజ్జ్వల వీరనక్షత్రం. 


5. కర్ణపర్వం: అంతరారం: 
ణ థి 


అధ్యాత్మవిదులు మహాభారతాన్ని అధ్యాత్మశాస్త్రంగా భావిస్తారు. భారతేతిహాస పురాణాలు స్వభావతః అధ్యాత్మికపరమైన 
ప్రతీకాత్మక ప్రవృత్తులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రసిద్ధ కావ్యాలూ, ప్రబంధాలూ ఈ మార్గంలో పయనించి ప్రామాణి కత్వాన్ని 
సాధిస్తాయి. అందువలన మహాభారతం ఆధ్యాత్మిక ప్రతీకార ప్రవృత్తి కలిగిన ఇతిహాసం! 

కర్ణపర్వంలో అసమగ్రయోగాన్ని బుజుమనోవృత్తితో ఎదిరించే సాధన అంతరార్థంగా నిక్షిప్తం చేయబడింది. కర్ణుడు 
యోగమార్గాన్నీ దుర్యోధనుడు ముక్తిమార్గాన్నీ నాశనం చేసే తామసవృత్తికీ ప్రతీకలు. ద్రోణుడి తరువాత కర్ణుడిని సేనాపతిగా 
అభిషేకించాడు. ద్రోణుడంటే అసమగ్రజ్ఞానమార్గం. అది బుజువృత్తితో సాత్వికవృత్తులు (ధర్మరాజాదులు) సాగించే సాధనను 
భ్రష్టం చేయలేకపోయింది. అప్పుడు ఆ సాధనను అసమగ్ర యోగమార్గం (కర్ణుడి) ద్వారా సాధించాలని తామసికవృత్తి 
పూనుకొన్నది. 


దుర్యోధనుడు కర్ణుడి కోరిక మేరకు మద్రపతిని అతడి రథసారథిగా ఒప్పించాడు. “మద్ర అంటే అహంకార 
మమకారాలను అగ్నివలె నాశనంచేసే జ్ఞానమని అంతరార్థం. శల్యుడి సారథ్యం కుదిరితే కర్ణుడు కృష్ణసారథ్యం పొందిన 
అర్జునుడితో దీటు కాగలుగుతానని భావించాడు. అంటే యోగమార్గానికి కుంభకస్థితిలో కలిగిన సగం జ్ఞానానికి మరికొంత 
నిరహంకార ప్రవృత్తిగల జ్ఞానసహాయం కూడా లభిస్తే, కృష్ణసారథ్యంలో ఉన్న (నిర్బృతితత్వం యొక్క తోడ్పాటుతో ఉన్న 
బుజుమనోవృత్తితో (అర్జునుడితో) సరితూకం పొందవచ్చునని భావించాడని అంతరార్థం. శల్యుడు ధర్మరాజుకు సహాయం 
చేయాలనిపోతే మార్గమధ్యంలో దుర్యోధనుడి యుక్తిలోపడి అతడికి సాయంచేస్తానని మాట ఇచ్చాడు. అటు ధర్మరాజుకూ 
తన సారథ్యంలో సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అంటే శల్యుడు సాధకుడిలోని ద్వైతవృత్తికి ప్రతినిధి. సాధకుడు తనకు 
తెలియకుండానే చంచలత్వంతో ద్వైధీభూతమైన ప్రవృత్తిని ప్రకటిస్తాడని గ్రహించాలి. 


శల్యుడు కర్ణుడికంటె తాను గొప్పవాడినన్నాడు. అంటే యోగమార్గంకంటె నిరహంకార జ్ఞానమార్గం గొప్పదని అర్థం. 
దుర్యోధనుడు శల్యసారథ్యాన్ని కుదిరించాడు. దానివలన అర్జునుడిపై విజయం సాధించదలచాడు. అంటే- నివృత్తితత్వం 
(కృష్ణ) సహాయంతో బుజుమనోవృత్తి (అర్జునుడు) బలం పొందినట్లుగా అహంకార మమకారరహితవృత్తియొక్క (మద్రరాజు 
యొక్క) సహాయంతో యోగమార్గం (కర్ణుడు) బలపడాలని తామసవృత్తి (దురోధనుడు) ప్రయత్నించటం జరిగింది. 
యోగమార్గంలోని లోపాలను చెప్పటమే శల్యుడు కర్గుడిని నిరుత్సాహపరచటంలోని అంతరార్థం. కర్ణుడు శల్యుడిని 
నిందించాడు. జ్ఞానమార్గ యోగమార్లాలలోని లోపాలను గుణాలను సవిమర్శకంగా అంతరార్థపరంగా సాధకులకు అందించటానికే 


శల్యకర్ణుల సాంకర్యసంవాదాన్ని వ్యాసమహర్షి కల్పించాడని అధ్యాత్మవిదులు భావిస్తారు. 


పీర్రిక : 38 


కర్ణపర్వంలో ప్రవర్తిల్లిన ద్వంద్వయుద్దాలలో మొదట పేర్కొనదగింది భీమ దుశ్శాసనుల యుద్ధం. భీముడు 

౨౧ హ్‌. టి 
దుశ్శాసనుడిని ఘోరంగా సంహరించాడు. దుశ్శాసనుడంటే సాధకుడిలోని తామసిక వృత్తులలో ప్రబలవృత్తి అయిన 
దుష్టవిషయికమైన శాసనవృత్తి. భీముడంటే సాధకుడిలోని అభయవృత్తి. దీనిని బట్టి అభయవృత్తి దుష్టవిషయక శాసనవృత్తిని 
నాశనం చేసేసాధనను ఆ ఘట్టం ప్రబోధిస్తున్నదని భావం. 


ఈ పర్వంలో శ్రేస్టమయింది కర్ట్ణార్డునుల ద్వంద్వయుద్ధం. దీనిని సాధకులు ఈ విధంగా భావన చేయాలి. 
తామసికవృత్తికి వశపడిన యోగమార్గమూ (దుర్యోధనుడి పోషణలో ఉన్న కర్ణుడూ) సాత్వికవృత్తితో కూడిన బుజుమనోవృత్తీ 
(ధర్మజానుజుడైన అర్జునుడూ) తీవ సంఘర్షణలు సాగించాయని గ్రహించాలి. 


ఆ యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో దిగబడింది. కర్ణుడు రథచక్రాన్ని పై కెత్తుతూ ఉన్న సమయంలో కృష్ణుడి 
ప్రోత్సాహంతో అర్జునుడు ఘోరమైన బాణంతో (అంగీరసీ కృత్యను ప్రయోగించి) చంపాడు. దీని అంతరార్థాన్ని ఇట్లా 
భావించాలి. యోగసాధకుడు జ్ఞానమార్గాన్ని ప్రతిఘటించి అంటే - కుంభకాన్ని విడిచినపుడు భూతత్త్వ ప్రకృతి నుండి పైకి 
లేవలేక ఆ భూతత్త్వ ప్రకృతిలోనే దిగబడి కూరుకొనిపోయి ఉండటాన్ని కర్గుడి రథచక్రం క్రుంగిపోవటంలోని తాత్పర్యం. 
అప్పుడు సాధకుడు జ్ఞానమార్గంలోకి మారి నిర్వృతితత్వంయొక్క సహాయసహకారాలతో ఒక్కసారిగా బుజువృత్తివల న 
దేహంలోని వాసనారాహిత్యంతో అమనస్కుడై ముక్తిని పొందవచ్చుననే తత్త్వాన్ని చెప్పేదే శ్రీకృష్ణుడి ప్రేరణతో అర్జునుడు 
బాణప్రయోగం చేసే ఘట్టం. కర్ణదేహంనుండి జ్యోతి వెడలి సూర్యుడిలో కలిసిపోవటంలో అంతరార్థ మదే. అర్జునుడు 
కర్ణుడిని చంపాడంటే - యోగమార్గాన్ని జ్ఞానమార్గం తనలో విలీనం చేసికొనటమే. జ్ఞానమార్గంలోని నిర్వృతితత్వ్వంతో కూడిన 
బుజువృత్తిద్వారానే తమ సాధన సిద్దిస్తుందనీ, అట్లాకాక కేవలయోగమార్గంలో ముక్తి లభించదనీ తెలిసికొని, యోగమార్గాన్ని 
జ్ఞానమార్గంతో ముడిపెట్టుకొనాలనీ యోగమార్గసాధకులు గ్రహించే తత్త్వమే కర్ణపర్వ పరమార్థం! (వివరాలకు చూడు: డా॥ 


వేదుల సూర్యనారాయణశర్మ గారి “అంతరార్థ భారతము.) 
6. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం 


తెలుగులో ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్ళుకావస్తున్నా, ఇంతవరకు దానికి సమగ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావ హారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమవేద 
వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలరాయడు మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళాప్రావీణ్యంతో 
ఈ బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో 
పండితులు పదునెనిమిది పర్వాల ఈ దివ్యప్రబంధమండలిని పరిష్కరించి సర్వాంగసుందరంగా ప్రచురించి, సామాన్య 
జనులకు అందుబాటులో ఉండేటట్లు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర 
ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి పక్షాన బాధ్యతవహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరున్తున్న 


ఆ 


మాన్యులు, మహనీయులు టి.టి.డి. బోర్డు ఛైర్‌మన్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి 


పీఠిక: 39 


సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా పాల్లొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ 
సభ్యులూ, వలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికారులూ, అనధికారులూ ధన్యులు. వారికి నా 
కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన ఆరణ్యపర్వం మూడవసంపుటిగా రెండుభాగాలలో ప్రచురించబడింది. మొదటి 
భాగం నన్నయ రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎర్రాపెగడ పూరించిన అరణ్యపర్వ శేషం. ఈ విధంగా 
ఆరణ్యపర్వం విభజించబడి ప్రచురించబడటం తెలుగులో ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ, ఏడవ సంపుటులుగా 


విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ పర్వాలు వెలువడ్డాయి. ఇప్పటి ఈ ఎనిమిదవ సంపుటి కర్ణపర్వం. 


కర్ణపర్వ వ్యాఖ్యానంలో ముగ్గురు మహాపండితులు పాల్గొన్నారు. ప్రథమాశ్వాసానికి కీ.శే.శ్రీ ఏలూరిపాటి 
అనంతరామయ్యగారు, ద్వితీయాశ్వాసానికి డాక్టర్‌ యస్వీరామారావుగారు, తృతీయాశ్వాసానికి కీ.శే. డాక్టర్‌ మరుపూరి 
కోదండరామిరెడ్డిగారు వ్యాఖ్యానం వ్రాశారు. విద్వద్విమర్శకులైన వీరు సరసమైన రచన చేశారు. ఈ పర్వానికి తగిన పీఠికను 


నేను సంతరించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు, విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారికీ, 
సత్యరామప్రసాదుగారికీ, శ్రీ ఎన్‌.ఎస్‌. హరనాథ్‌గారికీ, శ్రీ జి.రాధాకృష్ణగారికీ, శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకు, 


క 
డాక్టర్‌ వి.యస్‌.లక్ష్మిగారికీ నా హార్దిక కృతజ్ఞతలు. 
Ga 


పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదవేద్యులు, వేదాంత 
గమ్యులు, పరతత్త్వ్వరూపులు అయినా భక్తసులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి 
ఈ పంచమవేదం అక్షరమైన తోమాలసేవ; వ్యాఖ్యానం సుగంధపరిమళ సేవ; విశేషాంశాలు ఉజ్జ్వలాలంకార సేవ. పీర్రిక 


విరాణ్మూర్తికి మంగళనీరాజన సేవ. ఈ సర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చన! 


సత్య శివసుందర రూపులైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యాసంపుటిని వాబ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజకు సుమమంజరిగా సమర్ప్చించుకొంటున్నాడు. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను. 


జి.ని.సు బ్రహ్మణ్యం 
హాదరాబాదు (ప్రధాన సంపాదకుడు 
15-7-2004 కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం 


కర్ణపర్వ కథాసారం 


రణరంగంనుండి తిరిగి వచ్చిన సంజయుడు కర్ణుడి మరణవృత్తాంతాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ రాజు 
శోకోపహతుడై కర్గ్ణుడితోపాటు దుర్యోధనుడు కూడా మరణించినట్టుగా భావించి మూర్చపోయాడు. ఆ తరువాత శైత్యోపచారాలతో 
సేదదీరి నిట్టూర్పులు సారిస్తూ మనస్సులో చింతిస్తూ, దురదృష్టాన్ని నిందిస్తూ, పాండవులను ప్రశంసిస్తూ, తన బుద్ధినీ శకుని 
కుటిలస్వభావాన్నీ నిందించుకొంటూ, దుర్యోధనుడు చావలేదని తెలిసి ఉఊరడిల్లి, కర్ణుడూ, తనయులు, దుర్యోధనుడి 
తమ్ములు చచ్చారని విని, దుశ్శాసనుడి వక్షాన్ని చీల్చి భీముడు పచ్చినెత్తురు త్రాగినసంగతి తెలిసికొని కొంతసేపు నిశ్చేష్టుడయ్యాడు. 
ఆ తరువాత కర్ణాదుల మరణానికి బోరున విలపించాడు. జలాగ్ని విషప్రాయోపవేశాదులలో దేనితోనైనా మరణించాలని 
సంకల్పించాడు. కాని, సంజయుడి అనునయోక్తులతో తేరికొని జరిగిన కథనంతా వివరంగా చెప్పుమని అడిగాడు. సంజయుడు 
చెప్పనారంభించాడు. 


కర్ణుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించుమని దుర్యోధనుడికి అశ్వత్థామ సలహా చెప్పాడు. దుర్యోధనుడు 
సంతోషించి కర్ణుడు పాండవులను జయించగలడనే ఆశతో సర్వసైన్యాధ్యక్షుడిని చేశాడు. పాండవుల మదమణచి విజయాన్ని 
సాధిస్తానని కర్ణుడు శపథం చేశాడు. బంధుమిత్రులతో అర్జునుడిని రణంలో చంపి సామ్రాజ్యాభిషేకం చేస్తానని బాస 
ఇచ్చాడు. కౌరవు లాతడి వీరోక్తులకు ఉప్పాంగిపోయారు. కర్ణుడు రణోత్సాహంతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. 


మొదటినాటి యుద్ధం: 


మొదటినాటి యుద్ధంలో కర్ణుడు మకరవ్యూహాన్ని పన్నాడు. అందులో తుండంలో కర్ణుడూ, కళ్ళలో శకునీ 
ఉలూకుడూ, శిరంలో అశ్వత్థామా, కంఠంలో దుశ్ళాసనాదులూ, ఉదరంలో దుర్యోధనుడూ, అతడి ముందు ఎడమ 
పాదంలో నారాయణ గోపాలసేనతో కృతవర్మా కుడిపాదంలో త్రిగర్త దాక్షిణాత్యులతో కూడిన కృపాచార్యుడూ, వెనుకభాగంలో 
ఎడమకుడి పాదాలలో శల్య సుషేణాదులూ, తోకలో చిత్రుడనే రాజూ, అతడి తమ్ముడు చిత్రసేనుడూ నిలిచేటట్లుగా 
సుస్థిరమైన వ్యూహాన్ని ఆయత్తం చేశాడు. 


ధర్మరాజు చతురంగ బలోల్లాసంతో వచ్చి కౌరవసైన్యాన్ని చూచాడు. కర్ణుడిని చూపుతూ అర్జునుడితో ఇట్లా 
అన్నాడు: “విజయా! చూచావా! కౌరవసైన్యం పలచబారింది. కర్ణుడు యుద్దభారాన్నంతా తన భుజాలమీద వేసికొని 
మొగ్గరంలో మొదట నిలబడ్డాడు; బలగర్వాలను ప్రదర్శిస్తున్నాడు. వనవాసంలో మనలను దుఃఖవార్థిలో ముంచిన 
దుర్మార్గ డీతడే. ఇతడిని బాణాలతో వధించుము. ఇప్పుడున్న కౌరవవీరులలో పరాక్రమంతో పోరగల్గినవాడూ, దుర్యోధనుడికి 
హితుడూ అయిన కర్గుడిని నిర్దాక్షిణ్యంగా చంపి విజయాన్ని సాధించుము' - అని ప్రోత్సహించాడు. 


అర్జునుడు కౌరవుల మకరవ్యూహానికి ప్రతిగా అర్ధచంద్రవ్యూహాన్ని పన్నాడు. తాను మధ్యప్రదేశంలో ఉన్నాడు. 
ఇరువైపుల శృంగాలుగా భీమ ధృష్టద్యుమ్నులను నిలిపాడు. యుధిష్టిర నకుల సహదేవులను పింగలిగా ఉండేటట్లు 
నిలిపాడు. యుధామన్యు ఉత్తమౌజులను అంగరక్షకులుగా చేశాడు. 


కర్ణుడి చేతిలో కృష్ణార్ణునులూ, పాండవులూ చనిపోతారని దుర్యోధనుడు మనసులో ఉప్పాంగిపోయాడు. కర్ణుడితో 
సహా దుర్యోధనుడు దుర్మరణం పాలౌతాడని ధర్మరాజు మనసులో తలంచాడు. పోరు ఘోరంగా ప్రారంభమయింది. 
రణరంగం రక్తసిక్తమైపోయింది. భీమసేనుడితో తలపడి క్షేమధూర్తి ప్రాణాలు కోల్పోయాడు. క్రమంగా ద్వంద్వయుద్దాలు 
ప్రవర్తిల్హాయి. కర్ణుడిని నకులుడు, అశ్వత్థామను భీముడు, విందానువిందులను సాత్యకి, శ్రుతకర్మను చిత్రసేనుడూ, 


కర్ణపర్వ కథాసారం :41 


చిత్రుడిని ప్రతివింధ్యుడూ, దుర్యోధనుడిని ధర్మరాజూ, సంశప్తకులను అర్జ్హునుడూ, కృపాచార్యుడిని ధృష్టద్యుమ్నుడూ, 
కృతవర్మను శిఖండీ, శల్యుడిని శ్రుతకీర్తీ, దుశ్ళాసనుడిని సహదేవుడూ ఎదుర్కొన్నారు. అందులో ప్రతివింధ్యుడు చిత్రుడిని 
చంపాడు. సహదేవుడితో యుద్ధంచేస్తూ మూర్చిల్లాడు. కర్ణుడు నకులుడిని విరథుడిని చేసి అవమానించాడు. కృపాచార్యుడి 
చేతిలో ధృష్టద్యుమ్నుడు ఓడిపోయాడు. ధర్మరాజుతో యుద్ధంచేసి దుర్యోధనుడు విరథుడయ్యాడు, మూర్భిల్లాడు. ఈ 
విధంగా ద్వంద్వయుద్దాలతో ఆనాటి యుద్దం ముగిసింది. 


కర్ణుడి రెండవనాటి యుద్ధం : 


రెండవనాడు ధర్మరాజు బృహస్పతి మతాన్ని అనుసరించి దుర్ణయవ్యూహం పన్నాడు. కర్ణుడు దుర్యోధనుడిని 
సమీపించాడు. “అర్జునుడికి గాండీవమున్నా, అక్షయ తూణీరాలున్నా, అగ్నిదేవు డిచ్చిన అభేద్య రథమున్నా, ఆవధ్యరథ్యాలున్నా 
నాకు దిగులు లేదు. కాని, భువనప్రవర్తకుడైన శ్రీకృష్ణుడు రథసారథ్యం చేస్తూ ఉండగా పార్టుడి పరాక్రమం అసాధ్యమై 
ఉంటుంది. కాబట్టి సారథ్యంలో శ్రీకృష్ణుడికంటె ఎక్కువ నేర్చుగల మద్రదేశాధిపతి అయిన శల్యుడిని నాకు రథసారథిగా 
సమకూర్చాలి. అట్లా చేస్తే అవశ్యం అర్జునుడిని హతమారుస్తాను' - అని కోరుకొన్నాడు. దుర్యోధనుడు సంతోషించి శల్యుడి 
వద్దకు పోయి కర్ణుడికి రథసారథ్యం చేయుమని వినయంతో ప్రార్థించాడు. శల్యుడు ముందు కొన్ని పేచీలు పెట్టినా, 
చెవులకు చేదైన మాటలైనా అతడు చెప్పినవి రథికుడు వినే నియమంతో సారథ్యానికి అంగీకరించాడు. దుర్యోధనుడు 
శల్యుడికి త్రిపురాసుర వృత్తాంతం చెప్పాడు. 


సారథి రథికుడి యోగక్షేమాలనూ, విజయాన్నీ కోరాలి. అతడిలో ఉత్సాహాన్ని రేకెత్తించే మాటలు మాట్లాడాలి. కాని, 
శల్యుడు ధర్మజుడి కిచ్చిన వరంప్రకారం కర్ణుడి హృదయాన్ని బాధపరిచే మాటలను, పాండవుల పరాక్రమాన్ని ప్రశంసించే 
వాక్యాలను, కర్ణుడి లోపాలను ఎత్తి చెప్పే ఎత్తిపొడుపు మాటలను, వద్దన్నకొద్దీ పలుకుతూ కర్ణుడి ఉత్సాహాన్ని నీరుగార్చే 
యత్నం చేశాడు. అందు కాతడు చెప్పిన హంసకాకీయోపాఖ్యానం చక్కని ఉదాహరణం. అందువలననే నమ్మించి 
మార్గదర్శకులై మనసు నొవ్వబలికే మాయావుల వర్తనాన్ని “శల్య సారథ్యం' అని లోకంలో వ్యవహారంలోకి వచ్చింది. 
అడుగడుగునా శల్యుడి మాటలు శల్యాలవలె మనసును బాధించినా, అభిమానధనుడైన కర్ణుడు యుద్దోత్సాహాన్ని 
పోషించుకొంటూ ముందుకు సాగాడు. మనసువిప్పి తనకుగల శాపవృత్తాంతాల నన్నింటినీ అతడితో చెప్పుకొన్నాడు. 


పరశురాముడిని మెప్పించి కర్ణుడు బ్రహ్మాస్తాన్ని పొందాడు. కర్ణుడు బ్రాహ్మణుడనని అబద్ధమాడి అస్త్రరహస్యాలను 
పొందాడు. అతడి క్షత్రియోచిత వర్తనాన్ని గమనించి పరశురాముడు కోపించి “అవసరం వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం స్ఫురించకుండా 
పోతుం' దని శపించాడు. ఒక బ్రాహ్మణుడి యజ్ఞధేనువును పొరపాటున తన బాణంతో చంపినందుకు ఆ విప్రుడు కోపించి, 
వచనశల్యాలతో నిహతుడయ్యేటట్ట్లూ, యుద్దంలో అత్యంతోత్సాహాన్ని ప్రకటిస్తున్నప్పుడు రథచక్రం నేలలో క్రుంగేటట్టూ, 
ఎవరిని ఎదుర్కొని గెలవాలని శ్రమిస్తూ ఉంటాడో అతడి చేతిలోనే కర్ణుడు చనిపోయేటట్లూ శపించాడు. ప్రపంచంలో ఏ 
మహావీరుడిని గురించీ తనకు భయం లేదు కాని, జామదగ్న్య బ్రాహ్మణ శాపాలు మాత్రం తనకు భయాన్ని కలిగిస్తాయని 
కర్ణుడు శల్యుడితో ఆత్మీయంగా చెప్పుకొన్నాడు. అతడు దానిని సాకుగా తీసికొని కర్ణుడి మనస్సు వికలమయ్యేటట్లు పలు 
మాటలు మాట్లాడాడు. కర్ణు డతడిని మందలించి రథాన్ని ముందుకు సాగించుమన్నాడు. శల్యుడు ఆ సమయంలో 
కనబడుతున్న ఉత్పాతాలను పేర్కొన్నాడు. కర్ణుడు వాటిని లెక్కచేయకుండా తన వ్యూహాన్ని ముందుకు కదలించాడు. 


త్రిగర్తులు అర్జునుడిని చుట్టుముట్టారు. మేఘాలు క్రమ్ముకొన్న సూర్యుడివలె కాంతిహీనుడై ఉన్నాడని పార్టుడిని 
కర్ణుడు వ్యాఖ్యానించాడు. శల్యుడు మేఘాలు సూర్యుడి కాంతిని తగ్గించలేవనీ, అవి తాత్కాలికాలనీ పార్టుడి పరాక్రమాన్ని 
ప్రశంసించి పాండవుల బలశౌర్యాలను కీర్తించాడు. ధర్మపరులైన పాండవులకు జయం కలుగుతుందని సూచించాడు. 
దుర్యోధనుడు కర్ణపరాక్రమాన్ని కీర్తించి యుద్దొత్సాహాన్ని కలిగించాడు. అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని చంపితే తప్ప పాండవులను 


కర్ణపర్వ కథాసారం :42 


ఓడించలేమని భావించి విజృంభించారు. దుర్యోధనుడు భీముడిని డీకొన్నాడు. కర్ణుడు ధర్మజుడిపై దాడి చేశాడు. కౌరవసైన్యం 
క్రమ్ముకొని పాండవ సైన్యాన్ని చుట్టుముట్ట నారంభించింది. ధర్మరాజు కర్ణ విజృంభణాన్ని అర్జునుడికి చూపించి అతడిని 
ఓడించటానికి పురికొల్పాడు. అర్జునుడు కర్షుడిని వధించితీరుతానని మాట ఇచ్చాడు. 


రెండువైపుల నున్న వీరులు ద్వంద్వయుద్దానికి సిద్ధమయ్యారు. భీముడు దుర్యోధనుడిని, నకులుడు వృషసేనుడిని, 
సహదేవుడు సౌబలుడిని, శతానీకుడు దుశ్శాసనుడిని, సాత్యకి కృతవర్మను, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను, ఉపపాండవులు 
శిఖండిని, ధర్మరాజు కృపాచార్యుడిని ఎదుర్కొని యుద్ధం చేయనారంభించారు. వ్యూహ మధ్యభాగంలో ఉన్నా కర్ణుడు 
లెక్కచేయక ధర్మరాజు మీదికి దూసికొని పోవసాగాడు. దానితో వ్యూహంలో నియమం తప్పి వీరులు యథేచ్చగా యుద్దం 
చేయనారంభించారు. సంశప్తకులు పొంగినసముద్రంవలె అర్జునుడిపై పడ్డారు. ఆతడు చెలియలికట్టవలె అడ్డపడి వారిని 
నిలువరిస్తున్నాడు. శల్యుడు పార్థపరాక్రమాన్ని ప్రశంసించి కర్ణుడికి కన్నెర్ర కలిగించాడు. అతడు పాండవసేనపై దారుణంగా 
దాడి చేశాడు. పాంచాలకుమారులను అనేకమందిని బాణాలకు బలి చేశాడు. దానికి ప్రతిగా భీముడు కర్ణుడి కొడుకైన 
సత్యసేనుడిని చంపి విజృంభించాడు. కర్ణుడు శోకావృతుడైకూడా క్రోధావేశంతో పాండవ సైన్యాన్ని నురుమాడుతూ ధర్మజుడిని 
బాధించాలని పూనుకొన్నాడు. పాండవవిరులు ధర్మరాజుకు అండగా నిలిచి పోరాడారు. కౌారవవీరులు కర్ణుడికి దండగా 
నిలిచి పోరాడారు. సంకుల సమరం భయంకరంగా సాగింది. ధర్మరాజు కర్గుడిపై విజృంభించాడు. కర్ణుడు (కోధోద్రేకంతో 
ధర్మజుడి సూతుడిని చంపాడు. కేతువును కూల్చాడు. వాడిబాణాలతో అతడి శరీరాన్ని నొప్పించాడు. సాత్యకీ శిఖండులు 
ధర్మరాజుకు తోడుగా పోరాడారు. కర్ణుడు వారిని విరథులను చేశాడు. కర్ణుడి ధాటికి ఎదురు నిలువలేక ధర్మరాజు 
సారథిలేని తన రథాన్ని తానే నడుపుకొంటూ తొలగిపోవ నారంభించాడు. కర్ణుడు ఆయనను వెన్నంటుతూ పోయి, 
చుట్టుముట్టి, ఆపి, అవహేళన చేస్తూ మాట్లాడాడు. “ధర్మరాజా! నీవు క్షత్రియకులంలో పుట్టావు. ధర్మాధర్మాలన్నీ తెలిసికొన్నావు. 
అట్టినీవు మహాసంగ్రామంలో ప్రాణాలు కాపాడుకొనటానికని శత్రువులకు భయపడి ఇట్లా తొలగిపోవటం న్యాయమేనా? 
నీ తెలివితేటలు బయటపడ్డాయి. నీకు క్షత్రియనీతి తెలియదు. బ్రాహ్మణాచారాలు తెలుసు. యజ్ఞయాగాదులు చేసికొమ్ము 
యుద్ధంచేయటం మానివేయుము. నావంటి వీరులతో సాహసించి పోరాటానికి యత్నించావో ఇంతకంటె కీడు నీకు 
కలుగుతుంది. ఇంటికి తొందరగా పొమ్ము లేదా కృష్ణార్ణును లున్నచోటుకు పొమ్ము- అప్పుడు నీవు చావవు. ప్రాణాలు 
రక్షించుకొమ్ము. నామాట నమ్ముము' అని అధిక్షేపిస్తూ తాను కుంతికిచ్చిన వరాన్ని స్మరించి ధర్మారాజును వదలిపెట్టి, 
పాండవసైన్యాన్ని తురుమాడాడు. ధర్మరాజు తనవైపు వీరులను ప్రోత్సహించి కర్గుడిపై తిరిగి యుద్ధం ప్రారంభించాడు. 
భీముడు పాండవసైన్యాన్ని ముందుకు నడుపుతూ తుములయుద్దాన్ని సాగించాడు. “కర్ణుడైనా చావాలి నేనైనా చావాలి” 
అంటూ భీముడు కర్ణుడి మీదకు దూసుకొనిపోయాడు. భీమపరాక్రమాన్ని శల్యుడు ప్రశంసించాడు. కర్ణుడు నిరసించి 
భీముడిపై పోరు సాగించాడు. ద్వంద్వయుద్దం భీకరంగా సాగింది. భీముడు భయంకరమైన భల్లంతో కర్ష్గుడి వక్ష్యస్థలంమీద 
కొట్టాడు. అతడు మూర్చపోయాడు. భీముడు ఆగ్రహంతో అతడి రథంమీదకు దూకి 'ఈ నీచుడి నాలుకను కోస్తా నని 
విజృంభించాడు. శల్యుడు మధ్యలో కల్పించుకొని “కర్ణుడు మూర్చపోయాడు. ఇప్పుడు అతడి నాలుకను కోస్తే చచ్చిపోతాడు. 
ఇతడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞపట్టాడు. నీవు చంపితే అతడు విచారిస్తాడు' అని చెప్పి అతడిని వారించాడు. 
భీముడు వెనుకకు తగ్గి “మామా! కర్షు డిప్పుడు ధర్మరాజును బాధించినందుకు క్రోధావేశాన్ని పొంది ఆ సంగతి మరచాను. 
ఈ దురాత్ముడు ఆనాటి సభలో ద్రౌపదిని అసభ్యమైన మాటలతో అవమానపరిచిన సంగతి జ్ఞాపకం వచ్చి, ఆ మాటలన్న 
ఇతడి నాలుకను కోస్తే ధర్మరాజు సంతోషిస్తాడని ఈ పని చేయాలని అనుకొన్నాను. నీవు సరి అయిన సమయంలో ఈ 
సంగతి జ్ఞాపకం చేశావు. అభిమానధనుడైన అర్జునుడు కర్ణుడు నాచేత చచ్చాడని విని తానూ నిరుత్సాహంతో చనిపోవచ్చును. 
అతడితోపాటు కృష్ణధర్మజులు, వారితోడి వారలు కూడా ప్రాణాలను పరిత్యజించవచ్చును. ఆ కీడునుండి కాపాడావు. కాబట్టి 
న్స్‌ ఆజ్ఞను దాటను అని భీముడు ఆగాడు. శల్యుడు సంతోషించి కర్గుడి రథాన్ని తొలగించుకొనిపోయాడు. భీము డంతటితో 
ఆగక రోషావేశంతో శుతవర్మాది కురుకుమారులను అనేకమందిని యుద్ధంలో భీకరంగా చంపాడు. 


కర్ణపర్వ కథాసారం :43 


సంశప్తకులు అర్జునుడిని చుట్టుముట్టి శస్తాస్తాలతో పొడిచారు. సుశర్ము డేసిన తీవ్రబాణానికి అర్జునుడు రథంమీద 
మూర్చపోయాడు. వెంటనే తేరికొని వారిపై ప్రళయకాలరుద్రుడివలె విజృంభించి వారిని దైన్యపరిచాడు. ఉభయ సైన్యంలోని 
మహావీరుల నడుము ద్వంద్వయుద్దాలు సాగాయి. కృపాచార్యుడు సుకేతు డనే పాంచాలకుమారుడిని చంపాడు. ధృష్టద్యుమ్నుడు 
దుర్యోధనుడిని ఎదిరించి అతడి రథాన్ని విరుగగొట్టాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొని భీకరయుద్దం చేశాడు. మంచు 
తెరలను చించే సూర్యుడివలె అర్జునుడు అతడి విజృంభణాన్ని మాన్నాడు. దండధారుడనే రాజును చంపాడు. అశ్వత్థామ 
మలయధ్వజుడనే పాండ్యభూపాలుడిని వధించాడు. కర్ణు డంతలో తేరుకొని పాండవసైన్యంపై దాడిచేసి, వీరవిహారం సలిపి, 
అనేకులను చంపాడు, చతురంగబలాలను దైన్యపరిచాడు. దుర్యోధనుడు భీమసేనుడితో ద్వంద్వయుద్దానికి పూనుకొన్నాడు. 
అశ్వత్థామ అర్జునుడి పై పోరు సాగించాడు. కర్ణుడు ధర్మరాజుపై విజృంభించి పలు బాణాలతో బాధించాడు. అతడు 
భీముడివద్దకుపోయి ఒదిగాడు. కర్ణుడు అతడిని వెంటాడి వేధించాడు. ధర్మజుడు ఎదుర్కొనలేక విచారంతో నిజశిబిరానికి 
తిరిగివెళ్ళాడు. అంతలో భీముడు దుర్యోధనుడిని చుట్టుముట్టి తుదముట్టించబోయాడు. శల్యుడి ప్రబోధంతో కర్గుడు 
ధర్మరాజును వదలి దుర్యోధనుడికి సాయం వెళ్ళాడు. 


ధర్మరాజు శిబిరంచేరి తన శరీరంలో నాటి ఉన్న బాణాలను పెరికించుకొని అవమానభారంతో హృదయం 
క్రుంగగా, విషాదంలో మునిగాడు. తనకు తోడుగా వచ్చిన నకుల సహదేవులను భీముడికి సాయంగా పంపాడు. ధర్మరాజు 
దైన్యం పొందిన సంగతి తెలియక అర్జునుడు అశ్వత్థామతో యుద్దంచేస్తూ అతడి రథపు పగ్గాలను తెంచాడు. గుర్రాలు 
భయంతో రథాన్ని దూరంగా లాగికొని పోయాయి. శల్యుడి ప్రేరణతో కర్ణుడు పాండవ సైన్యం మీద భార్గవాస్తాన్ని 
ప్రయోగించి, వాటిని చీకాకుపెట్టి, సింహనాదం చేసి, పొగలేని మంటవలె మహోత్సాహంతో ప్రకాశించాడు. 


అతడి విక్రమాతిశయాన్ని చూచి అతడిని ఎదిరించటానికి అర్జునుడు వెనుకాడాడు. అతడి నెదిరించి చచ్చి 
సాధించేది ఎమీ ఉండదని పేర్కొని కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 


“పట్టపగలింటి సూర్యుని పగిదిం గర్జు. | డుగ్రమూర్తి యై వెలుంగుచు నున్నవాండు 


[మ 


మనరథం బివ్హ మాధవ! మరలనిమ్ము | బ్రదికియుండిన శుభములు వడయవచ్చు'. (కర్ణ. 3.18) 


ఆ మాటలు విన్న కృష్ణుడు రణరంగంలో కర్ణుడిని ఎదిరించి పోరుతున్న భీమసేనుడిని చూపించాడు. ధృష్టద్యుమ్న 
శిఖండి సాత్యకి ద్రౌాపదేయాది రథికులు సాయపడుతూ ఉండగా పాండవ సేనను ముందుకు నడుపుతున్న భీముడు 
అప్పటికి శత్రువులను ఆపటానికి సమర్భ్ధుడని చెప్పి, కర్ణుడు ఇతరులతో యుద్ధం చేసి అలసిపోవటం, అర్జునుడు దప్పిక 
తీర్చికొనటం అప్పటికి అవసరమని కృష్ణుడు భావించాడు. కర్షుడి వైపు రథంపోనీయక ధర్మరాజున్న శిబిరంవైపు మళ్ళించాడు. 
భీముడికి ఆ సంగతి తెలియజేసి అర్జునుడు ధర్మరాజున్న శిబిరానికి చేరాడు. 


ధర్మజార్దునకృష్ణుల సంవాదం: 


అర్జును డానాడు రణం ప్రారంభించే ముందు “కర్ణుడిని వధించిగాని తిరిగి రా' నని ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజుకు 
గలిగిన బడలికలను గురించి పరామర్శించటానిక అర్జునుడూ కృష్ణుడూ మధ్యాహ్నమే తిరిగిరావటం ఆయనకు ఆశ్చర్యానందాలు 
కలిగించాయి. కృష్ణార్ణును లిరువురూ ధర్మరాజును కుశలప్రశ్నలతో పలకరించారు. అర్జునుడు యుద్ధంలో కర్షుడిని చంపి 
వచ్చాడనే అభిప్రాయంతో అతడిని ధర్మరాజు అభినందించాడు. పరశురాముడి శిష్యుడైన కర్ణుడు మహావీరుడనీ, తలపూవు 
వాడకుండా అతడిని సంహరించగలగటం సంతోషకరమనీ అర్జునుడిని మెచ్చుకొన్నాడు. తనకు అంతకుముందే కర్గుడివలన 
కలిగిన భంగపాటును తెలియచెప్పి, కర్ణుడు పాండవులకు చేసిన ఎగ్గులను పేర్కొని, కర్ణుడిని చంపిన విధానాన్ని 
వివరించుమని అర్జునుడిని ఆసక్తిగా అడిగాడు. 


కర్ణపర్వ కథాసారం :44 


అర్జునుడు ఇట్లా చెప్పాడు. “అగ్రజా! నేను సంశప్తకులతో సంకులసమరం సాగిస్తున్నప్పుడు అశ్వత్థామ నన్నెదుర్కొని 
బాణవర్షం కురిపించాడు. శ్రీకృష్ణుడిని బాణాలతో కప్పాడు. చాకచక్యంగా అతడి దాడిని తిప్పికొట్టి ముందుకు సాగాను. 
అంతలో మీరు కర్గుడిచేత బాధితులయి రణరంగం వదలి వచ్చారని, శిబిరంలో ఉన్నారనీ భీమసేనుడివలన విన్నాను. 
మీ కుశలం తెలిసికొని తిరిగిపోయి కర్ణుడిని సంహరిద్దామని వచ్చాను.” 


అర్జునుడి మాటలు విని ధర్మరాజు మండిపడ్డాడు. కర్ణు డింకా బ్రతికి ఉన్నాడన్న వార్త అతడికి ఉడుకెక్కించింది. 
కిరీటిని కినుకతో ఇట్లా అన్నాడు. “యుద్ధంలో మరణించటం, మరలిపోవటం అనేవి రెండూ జరుగుతూనే ఉంటాయి. నే 
నిట్లా రణరంగాన్ని వదలి రావటంవలన మీ అందరికీ చులకనయ్యాను. అర్జునా! నేను కర్ణుడికి ఓడానన్నావు. నేనేకాదు, 
నీవూ ఓడావు, నకుల సహదేవులూ ఓడారు. మనతోకూడి ఉండటం వలన వాసుదేవుడూ ఓడాడు. కాబట్టి మన మింక 
యుద్దానికి పోవలసిన పనిలేదు. వనాలకు పోయి తపస్వులమై ఉందాం; లేదా, వినయంతో కురురాజును సేవిద్దాం. 
కర్ణుడిని జయించలేనని ఆనాడే ద్వైతవనంలో చెప్పిఉంటే నే నీ యుద్ధప్రయత్నం చేసేవాడినే కాను. అశక్తుడు రాజ్యాన్ని 
కోరటం దోషం. కర్ణుడిని వధిస్తానని ప్రతిజ్ఞచేసి నన్ను ఇక్కడికి తెచ్చావు. నేను శత్రువుల నడుమ అవమానాలకు ఓర్చాను. 
నీ ప్రతిజ్ఞను ఈ వాసుదేవుడుకూడా విన్నాడు. అది వమ్మయింది. నీవు పుట్టిననాడు ఆకాశవాణీ, మహర్షులూ నిన్ను 
యుద్దానికి వెనుదీయని వీరుడిగా, కురుసేనను గెలిచే యోధుడిగా కీర్తించారు. వాళ్ళమాటలు ఇప్పుడు అనుమానంలో 
పడ్డాయి. నీవు కర్ణుడికి భయపడతావని తెలిస్తే దుర్యోధనుడితో పగ పెట్టుకొనేవాడినే కాను. దుర్యోధనాదులు చూస్తూ 
ఉండగా కర్ణుడు నన్ను యుద్ధంలో అవమానాల పాలు చేశాడు. నన్ను ఆపదనుండి కాపాడినవాడు భీముడు. అత డొక్కడే 
ప్రాణాలను లెక్కచేయకుడా పరబలాలు బడలుపడేటట్లు పోరుతున్నాడు. ఈ రోజున అభిమన్యుడుగాని, ఘటోత్కచుడుగాని 
ఉన్నట్లయితే నా స్థితి ఇట్టా ఉండేదేనా? 


“హరి గలుగంగ నేటికి భయంబున వచ్చితి? నీదు గాండివం 
బెరవుగ నిచ్చి నీవు నొగలెక్కి హరిన్‌ రథిం జేయం గన్న ని 
షర భుజవిక్రమోగ్రు డగు సూతతనూభవు, దత్సహాయులం 
బొరిగొనండే సుయోధనుని పోండిమి దూలంగ నొక్కమాత్రలోన్‌' (కర్ణ. 3.65) 


కుంతీమహాదేవి కడుపున కొడుకువై పుట్టకుండా, పిండంగానే ఏదో గండానికి గురి అయి ఉండవలసింది. ఇప్పుడు 
ఇంత పుట్టేది కాదు.' 


ధర్మరాజు మాటలకు ధనంజయుడు మండిపడ్డాడు. కత్తి పైకెత్తి ధర్మజుడి పై లంఘించాడు. కృష్ణుడు అడ్డుపడి, 
“పార్థా! మనం కౌరవులమీద దాడిచేయటం లేదు. ధర్మరాజును పరామర్శిస్తున్నాం. ఇది సంతోషకాలం గాని క్రోధనమయం 
కాదు. అన్నగారిని వధించరాదు' - అని హెచ్చరించాడు. ‘కృష్ణా! నా గాండీవాన్ని ఇతరులచేతి కిమ్మని అన్నవాడి తల 
పగులగొడుతా నని నేను ప్రతిజ్ఞ చేశాను. మా అన్న ధర్మాత్ముడైనా నా మాటను నేను నిలువబెట్టుకొంటాను. దీనికి నీ 
వేమి చెప్పుతావో చెప్పుము. సకల ధర్మసాకల్యవేదివి. నీవు చెప్పినట్లు నేను చేస్తాను అని అర్జునుడు అన్నాడు. 


“లోకంలో సత్యాహింసలు ఉత్తమధర్మయుగళం. అందులో సత్యాన్ని అహింసతో రక్షించటం ధర్మం. అహింసను 
అసత్యంతోనైనా రక్షించటం న్యాయమని పండితు లంటారు. సత్యరక్షణం కొరకు సోదరుడూ, ధర్మపరుడూ అయిన 
ధర్మరాజును చంపటం ధర్మపథం కాదు. ప్రాణహాని ఏర్పడినప్పుడు గాని, సర్వధనాపహరణ సమయంలో గాని చెప్పే 
సత్యం అసత్యంగా, అసత్యం సత్యంగా ఆర్యులు గ్రహిస్తారు. ఇప్పుడు ధర్మసూక్ష్మాన్ని పాటించాలి. పెద్దలను దూషించటం 
వారిని చంపటం వంటిదే. అందువలన నీ ప్రతిన తీరేటట్లుగా ధర్మరాజును వధించకుండా, నోరార నిందించుము. ఆ మీద 


కర్ణపర్వ కథాసారం :45 


గురునిందాపాపం పోయేటట్లు మీ అన్నకు నమస్కరించి కీర్తించుము' - అని సూచించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు 
గోవిందుడి హితవును పాటించాడు. 


అన్నను దూషించి అర్జునుడు తనను తాను చంపుకొనటానికి కత్తి ఎత్తుకొన్నాడు. “అదేమి?” టని శ్రీకృష్ణు డడిగాడు. 
“అంతటి పుణ్యాత్ముడిని, అగ్రజుడిని అనరాని మాటలని ప్రాణాలతో బ్రతికి ఉన్నదానికంటె ఆత్మహత్య ఉత్తమమని 
భావించా” నని అర్జునుడు బదులు చెప్పాడు. శ్రీకృష్ణుడు దానికీ ఒక ఉపాయాంతరం సూచించాడు. ఆత్మస్తుతి చేసికొంటే 
ఆత్మహత్యాఫలం అబ్బుతుందని చెప్పాడు. శ్రీకృష్ణుడు చూపిన ధర్మసూక్ష్మాన్ని పాటించి ఆపద్బాంధవుడిగా అతడిని అన్నదమ్ములు 
అర్చించారు. 


ధర్మజుడి దీవెనల నందుకొని శ్రీకృష్ణుడు నొగలెక్కాడు, అర్జునుడు రథమెక్కాడు. కర్గుడివధప్రకారాన్ని భావించే 
గాండీవికి చెమటలు పట్టాయి. శ్రీకృష్ణు డది గమనించి అర్జునుడితో ఆత్మస్థైర్యాన్నీ, కర్ణుడిపై క్రోధాన్నీ, యుద్దోత్సాహాన్నీ 
కలిగించే మాటలు పలికాడు. ‘దేవతలకే జయింపరాని మహావీరులను నీవు అవలీలగా రణంలో ఓడించగలిగావు. నీ 
ధనుర్వేదకౌశలం భూతలంమీద ప్రకాశించేటట్లుగా గాండీవాన్ని పట్టి నీ గర్వాన్ని ప్రకటించుము. అలనాడు నిండుసభలో 
ద్రౌపదిని చూచి 'లేరిచట నీకు మగలును' అని కారుకూత లరచిన కర్ణుడికి బాణాలతో బదులు చెప్పే సమయం వచ్చింది. 
నేను సంధికి పోయినప్పుడు నన్ను పట్టటానికి పురికొల్పింది కర్గుడే. న్‌ ముద్దులకొడుకు అభిమన్యుడు అసామాన్య 
వీరుడుగా పోరుతున్నప్పుడు వంచనతో వెనుకనుండి విల్లును విరుగగొట్టి అతడి వధకు అంకురారోపణం చేసిన నిర్ణయుడు, 
కపటి ఈ కర్ణుడే. అతడు మీపట్ల చేసిన అన్యాయాలకు అతడిని చంపి గ్రద్దలకు వేసినా పాపం లేదు. విజృంభించుము. 
కర్ణుడిని నిర్దాక్షిణ్యంగా వధించుము అని ప్రోత్సహించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఉత్సాహంతో - 


“నీ తోడ్పాటున నేం ద్రివిషపములన్‌ గెల్వంగ నూ(ింతు; నా 

చేతం గర్లుడు రూపుమాలి చను; మెచ్చింతున్‌ నినుం; జూడుమీ 

దైతేయాంతక! యంచు శేషనిభ హస్తం బుద్ధతిం జూచి ని 

ర్ఫూతారాతిబలుండు పుచ్చికొనియెన్‌ దుర్జాంత కోదండమున్‌' (కర్ణ. 3.130) 


కృష్ణార్ణునులు యుద్దభూమికి తిరిగి వచ్చే సమయాన పోరు ఘోరంగా సాగుతున్నది. భీముడు కౌరవసైన్యాన్ని 
నిలువరించి బలప్రదర్శనం చేస్తున్నాడు. శ్రీకృష్ణార్ణునులు యుద్ధరంగ పునఃప్రవేశం చేయటం అతడికి అమితోత్సాహం 
కలిగించింది. శకుని భీముడిపై దాడి చేయగా తలపడి అతడిని రథంమీద మూర్భపడేటట్లు చేశాడు. అప్పుడు కర్ణుడు 
విజృంభించి అనేకమంది వీరులను ఒక్కడే ఎదుర్కొని చిక్కుపడ చేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. అర్జునుడు 
కర్ణుడి రథాన్ని చూచి క్రోధావేశంతో సైన్యాన్ని ఒక వైపునుండి సంహరించటం ప్రారంభించాడు. రణరంగంలో రక్తం 
ఏరులుగా పారింది. ఆ తరుణంలో పదిమంది కురుకుమారులు అర్జునుడిని అడ్డుకొన్నారు. వారిని పారుడు అవలీలగా 
చంపివేశాడు. 


దుశ్శాసన వధ: 


ఆ సందర్భంలోనే మరొక భీషణసుందరఘట్టం సంభవించింది. అది దుశ్శాసన భీమసేనుల ద్వంద్వయుద్దం. 
మదించిన ఏనుగులవలె ఇద్దరూ తలపడ్డారు. భీముడు రౌద్రావేశంతో ఇట్టా పలికాడు. 


“ఆ సభలోనం గొన్న బుణమంతము నీంగంగంగంటి వడ్డితో; 
బాస కొకింతయుం దొలంగంబాజకు తీర్చెద నిష్ట; నేడు నా 


కర్ణపర్వ కథాసారం :46 


చేసిన పుణ్య మెవ్వరును జేయరు ని న్నిటు సేరం దెచ్చుటం 
జేసి విధాత నాకు. గృపసేయుట గాన(గ వచ్చె. దమ్ముండా! (కర్ణ. 3.195) 


ఈ భీషణవాక్యాలు విని దుశ్ళాసనుడు కూడ పాండవ పరాక్రమాన్ని పరిహసిస్తూ పలికాడు. “భీమా! లక్కయింట 
చిచ్చుపెట్టి మీకు కల్పించిన కష్టాలను నేను మరచిపోలేదు. ధర్మరాజు శకునితో జూదమాడినప్పుడు రాజ్యలక్ష్మిని గ్రహించి 
మిమ్ములను కానకు పంపాము. అరణ్యవాసంలో మిమ్ములను అగచాట్లపాలు చేశాము. అజ్ఞాతవాసంలో మీరు సేవకవృత్తిలో 
పొందిన దైన్యాన్ని ఇంకా మరవలేదు. యుద్దానికి వచ్చి ఎందు కీ బీరాలు?” అని నవ్వాడు. భీము డాతడి మాటలకు 
మండిపడ్డాడు. ఇద్దరూ బాణాలతో ఆయుధాలతో పోరు తీవ్రంగా చేసికొని విరథులయ్యారు. భీముడు దుశ్ళాసనుడిని 
నేలమీద పడవేశాడు. పదమూడేళ్ళు తాము పొందిన పాటను స్మరించాడు. తాను చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం తెచ్చుకొన్నాడు. 
పగనంతా మనసులో మండనిచ్చాడు. పెనుగదను పైకెత్తి దుశ్శ్ళాసనుడిని చావమోదాడు. నెత్తురు ధారలు కారగా దుళ్ళాసనుడు 
నేలపై కూలాడు. లేడిపిల్లమీదకు పెద్దపులి ఉరికి పొదివి చంపే విధంగా పైబడి మెడ చిక్కబట్టి, నొక్కికసితో ఇట్లా అన్నాడు: 
“మునుపు ఆ సభలో నీవన్న మాటలకు తృప్తిలేక ఇక్కడికి నిన్ను వెదకుకొంటూ వచ్చాను. ఇప్పు డేమంటావో అనరా! నీ 
మాటలు వినాలని నాకోపం ఉవ్విళ్ళూరుతున్నది' - అంటూ వెక్కసమాడాడు. మదేభం తుండంతో ఎత్తినట్లుగా భీముడు 
దుశ్ళాసనుడిని చేతితో నింగికి ఎత్తాడు. గిరగిర తిప్పాడు. నేలమీద పడవేశాడు. ముంగాలితో త్రోశాడు. మొగంమీద 
మొత్తాడు. భయంకరంగా చూచాడు. మీదపడి మోకాళ్ళతో కూర్చున్నాడు. మెడను చిక్కత్రొక్కి నిల్పాడు. నవ్వాడు. ఈ 
విధంగా రౌద్రక్రీడలు చేసి దుశ్శాసనుడి మొగం చూచి 'నేను నీ వక్షస్థలాన్ని పగులగొట్టి నెత్తురును తేనెవలె త్రాగుతాను. 
నన్ను సమీపించి మాన్సగలిగిన మొనగాడు ఈ రణరంగంలో ఎవడైనా నీకు దిక్కుంటే వాడిని ఎలుగెత్తి పిలుచుకొనుము” 
- అని వెటకారంగా పలికి, కత్తి తీసి అతడి మొగంమీద జళిపించి, నృసింహస్వామి హిరణ్యకశిపుడి వక్షాన్ని చీల్చినట్టు 
భీముడు దుశ్శాసనుడి కడుపును చీల్చి, పేగులను పైకి లాగి, నెత్తురు త్రావి బీభత్సంగా బాధించాడు. కసితో అతడి 
కుత్తుకను నొక్కిపట్టి, కాలిని చేతితో పట్టి 


“ఏమిర! పసులని యార్వవు? | నీ మాటలు నిలువంబడియెనే? పసరమ! మి 
మ్మేము మగుడ నిదె యార్చెద; | మీ మాటకు మాటు పల్క రెవ్వరు. గంటే! (కర్ణ. 3.221) 


“నన్ను తాళ్ళతో కట్టి నీళ్ళలో త్రాయటం, అన్నంలో విషం కలిపి పెట్టటం, పెనుబాముల కోరలతో కరిపించటం, 
పెద్దలు చూస్తూ ఉండగా నిండుసభలో ద్రౌపదిని అనరానివిధంగా నిందించటం - ఇవన్నీ సహించి ఊరుకొనేవేనా? 
జూదంలో ఓడటం లోకంలో లేదా? ఇంత అన్యాయమా?” అని పలికి చేతిలో గద మెరయగా సైనికుల వైపు చూపి 
బెదిరించాడు. ఉభయపక్షాల సైనికులు దూరంగా పరుగెత్తి భయంతో నిశ్చేష్టులై నిలిచారు. అప్పుడు భీముడు దుశ్శాసనుడిని 
చూచి ఇట్లా అన్నాడు: 


“డై వడి పోయె గాన ధృతరాష్టుడు గన్నది యెమి? యా సభం 

దా వలదన్న( గీ డుడుగదా? పతిలేం డన బడ్డకాంత నేం 

డీవు గనుంగొనంగ( బతి యేడ్తెజ నొప్పె? బతుల్‌ విజృంభిత 

శ్రీ విలసిల్లు కామినులు సేడ్పడి రి ట్లపతిత్వదీనతన్‌'. (కర్ణ. 3.224) 


“వినుము! నేను చేసిన ప్రతిజ్ఞలలో ఒకటి తీరింది: పాపాత్ముడైన దుర్యోధనుడిని చంపి వాడి తలను కాలితో 
తన్నుతాను. ఆ రెండవ ప్రతిజ్ఞ తీర్చటానికి ఇక ముందుకు సాగుతాను' అని ఎలుగెత్తి ప్రకటించి, దుశ్ళాననుడిని 
తుదముట్టించి అరిభయంకరుడై నిలిచాడు. అతడిపై దాడివెడలిన పదిమంది కురుకుమారులను అర్జునుడు మట్టుపెట్టాడు. 


కర్ణపర్వ కథాసారం :47 


శల్యు డా సన్నివేశాన్ని చూపి కర్ణుడిని హెచ్చరించాడు. కర్ణుడి కొడుకైన వృషసేనుడు భీముడిపై విజృంభించగా అర్జునుడు 
ఆతడిని చంపాడు. కర్ణార్దునులు ఎదురయ్యే తరుణం ఆసన్నమయింది. ఆకసంలో దేవగణం వారి ద్వంద్వయుద్దాన్ని 
చూడాలని కుతూహలంతో వేచి ఉన్నది. బ్రహ్మరుద్రేంద్రుల నడుమ వారి విజయావకాశాలను గురించి చర్చకూడా నడిచింది. 
వారందరు విజయుడి విజయాన్నే నిశ్చయించారు. 


అప్పుడు కర్ణశల్యులూ, కృష్ణార్ణునులూ ఇట్లా సంభాషించుకొన్నారు జ్‌ 


కర్ణుడు : “అర్జునుడు నన్ను గెలిస్తే ఏమి చేస్తావు? చెప్పుము. 

శల్యుడు : “నేను కృష్ణార్ణునులను తీవ్రబాణాలతో ఓడించి ఒంటరి గెలుపు గెలుస్తాను.” 

అర్జునుడు : “కర్ణుడు నన్ను గెలిస్తే ఏమవుతుంది? 

కృష్ణుడు : (నవ్వుతూ) సూర్యుడు నేలరాలినా, నేల ముక్కలైనా, మేరుపర్వతం జరిగినా, కర్ణుడి చేతిలో నీవు 


ఓడిపోవటం జరుగదు. ఒకవేళ అట్టి దురవస్సే కలిగితే ప్రళయమే వస్తుంది. నేను విజృంభించి 
కర్ణశల్యులనే కీటకాలను చేతితో నలిపివేస్తాను. కౌరవులనందరిని మట్టికరిపిస్తాను. ధర్మరాజుకు పట్టం 
కటిసాను! 


అర్జునుడు 3 నేను నవ్వుల కన్నాను గాని వారిని చంపటం నాకు శక్తికి మించిన పనికాదు. నిండుకొలువులో ద్రౌపది 
పడ్డ పాట్లను సహించి అరణ్యాజ్ఞాతవాసవ్రతనిష్టతో ఇట్లా ఓర్చి ఉన్నాను. ఇక త్రిమూర్తులు కలిసి 
ఎదుర్కొన్నా కర్ణుడిని చంపితీరుతాను.” దుర్యోధనుడు దుఃఖంతో చూస్తూ ఉండగా కర్గుడి తలను 
త్రుంచుతాను. కర్ణశల్యుల భార్యలను విధవలను చేస్తాను. నీవు సంతోషంతో ఈ వార్తను వినిపించి 
ద్రౌపదికీ, ధర్మరాజుకూ శ్రవణానందం కలిగించుము. ఏనుగు చెట్టును కూల్చినట్లు నేను కర్షుడిని 
చంపిన ఉదంతాన్ని కన్నులకు కట్టేటట్ట్లు చెప్పి కుంతికి వార్త పంపుము." 


ఇక కర్ణార్ణునుల ద్వంద్వయుద్ధం ప్రవర్తిల్లబోతున్నది. దివ్యసమూహాలు ఆకసంలో నిలిచి గీతనృత్యవాద్యాలను 
మోగిస్తూ ఉంటే ఉభయసైనికులు కూడా అనిమిషులైనట్లు కన్నార్పకుండా చూడటం ప్రారంభించారు. కర్ణార్డునులు 
కల్పాంతసూర్యుల విధంగా వెలుగొందుతూ పరస్పర విజయార్యులై పరాక్రమించనున్నారు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడి 
వద్దకుపోయి హితవు చెప్పాడు. భీష్మద్రోణులవలెనే అర్జునుడిచేత కర్ణుడు వధించబడకపూర్వమే ధర్మరాజుతో సంధి చేసికొని 
శాంతిని పొందుమని బోధించాడు. ధర్మరాజు ప్రసన్నుడైతే శ్రీకృష్ణభిమార్దునాదులందరూ అతడి అభిప్రాయాన్ని సమర్థిస్తారనీ, 
పగలు వగలు ఉపశమించి అందరు సుఖిస్తారనీ అనునయించి చెప్పాడు. కాని, కర్ణవిజయం మీద నమ్మకమున్న 
దుర్యోధనుడు ఆతడి మాటలను మన్నించలేదు. దుశ్శాసనుడిని చంపి భీముడు చేసిన ప్రతిజ్ఞ వినిన తరువాత కూడా సంధి 
చేయటానికి మనసొప్పుతుందా? అని తిరిగి ప్రశ్నించాడు. యుద్దొత్సాహాన్ని ప్రకటించి సేనలను పురికొల్చాడు. 
కర్ణ సంహారం: 

కర్ణార్డునులు కరి కరి తాకినట్టు, గిరి గిరి ఢీకొన్నట్లు, మేఘం మేఘం ఒరిపిడి పొందినట్టు, ఢీకొని భూనభోంతరాళాలు 
దద్దరిల్లేటట్టు యుద్దం ప్రారంభించారు. ఒకరిమీద ఒకరు దివ్యాస్రాలను ప్రయోగించుకొని తమ ధనుర్విద్యాపాండి త్యాన్ని 
చాటుకొన్నారు. దుర్యోధనుడు తన యోధులను అర్షునుడిమీద దొమ్మియుద్ధం చేయటానికి పురికొల్పాడు. బీభత్సుడు 
పిడుగులు పడ్డట్టు యుద్ధం చేస్తున్నాడు. అతడిమీద ప్రయోగించాలని పూజలో పోషించుకొన్న సర్పముఖాస్తాన్ని అర్జునుడి 
కంఠానికి గురిచూచి కర్ణుడు ప్రయోగించి 'ఫల్లునా! చచ్చా వీ దెబ్బతో అని అరిచాడు. శ్రీకృష్ణుడు ప్రమాదాన్ని గుర్తించి 
అర్జునుడి రథాన్ని అయిదంగుళాలు క్రుంగేటట్లు బొటనవ్రేలుతో అదిమాడు. సర్పముఖాస్త్రం అర్జునుడి కంఠానికి బదులు 
కిరీటాన్ని తన్నుకొనిపోయింది. పార్భుడి ప్రాణాలు రక్షించబడ్డాయి. ఖాండవదహనంలో అర్జునుడివలన మంటలకు గురి 


కర్ణపర్వ కథాసారం :48 


అయిన పాము కసిపట్టి తపస్సు చేసి సర్పముఖాస్త్రంగా కర్గుడివద్దకు చేరి అర్జునవధ కొరకు అదను చూస్తున్నది. కాని, 
ఆనాడు లక్ష్యం సాధించలేకపోయింది. తిరిగి కర్ణుడి వద్దకు పోయి మరలా తనను ప్రయోగించుమని కోరింది. వీరుడు 
అస్తాన్ని ఒకసారే ప్రయోగిస్తాడని చెప్పి కర్ణుడు పునఃప్రయోగాన్ని తిరస్కరించాడు. ఆ తరువాత కర్గారునుల శస్తాస్తప్రయోగం 
అపూర్వంగా సాగింది. యుద్ధంలో కర్గుడిశరీరానికి బాగా గాయాలు అయ్యాయి. కృష్ణార్ణునులకు బాగా దెబ్బలు తగిలాయి. 
గెరికా ధాతువులు కలిసిన ఎర్రనినీళ్ళతో నిండిన సెలయేళ్ళతో చెలువొందే పర్వతంవలె కారే రక్తధారలతో కర్ణుడు 
కనబడ్డాడు. 


అంతలో కాలుడు అదృశ్యాకారంతో, అందరూ వినేటట్టు ఇట్లా ప్రకటించాడు. “బ్రాహ్మణశాపంవలన కర్షుడి 
రథచక్రం నేలలో క్రుంగుతుంది. అతడు అసువులను కోల్పోతాడు.” ఆ సమయంలో పరశురామదత్తమైన భార్గవాస్త్రం 
కర్ణుడికి స్ఫురించలేదు. అతడు క్రుద్దుడై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఐంద్రాస్తాన్ని ప్రయోగించినా అది 
చాలలేదు. కవ్వడికూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడి బ్రహ్మాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. 


కర్ణుడి రథచక్రం నేలలో క్రుంగింది. కర్ణుడు కలత చెందాడు కాని, సాహసించాడు. ఒక చేతితో చక్రాన్ని ఎత్తుతూనే 
మరొకచేతితో యుద్ధం సాగించాడు. అర్జునుడు అతడిపై వాడి వాడి బాణాలు వేశాడు. “రథచక్రం క్రుంగింది. దానిని 
ఎత్తేంతవరకు బాణాలు వేయకుము. నేను భూమిమీద ఉన్నాను. నీవు రథంమీద ఉన్నావు. నామీద బాణాలు వేయటం 
వీరధర్మం కాదు* అని కర్ణుడు అర్జునుడితో ధర్మపన్నాలు పలికాడు. దానికి శ్రీకృష్ణుడు స్పందించి ఇట్లా అన్నాడు. “కర్ణా! 
ధర్మాలూ, నీతులూ నీకు ఈనాడు జ్ఞాపకం వచ్చాయా? కుంతీదేవీ, పాండవులూ నిద్రపోతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి లక్కయింటిని 
కాల్పించినప్పుడూ, కపటద్యూతం కల్పించి ధర్మాత్ముడైన ధర్మరాజు సంపదను మాయోపాయంతో అపహరించినప్పుడూ, 
అంతటితో ఆగక ద్రౌపదిని నిండుసభకు రప్పించి అనరానిమాట లని అవమానపరచినప్పుడూ, పాండవులను చంపటానికి 
వ్యూహం పన్ని ఘోషయాత్ర నెపంతో దాడి చేసినప్పుడూ, బాలుడైన అభిమన్యుడిని ఒంటరివాడిని చేసి అనేకరథికులను 
ఒక్కసారిగా అతడిపై ఉసికొలిపి మ్‌ దుర్యోధనుడు అన్యాయంగా చంపించినప్పుడూ-ఆ పాపాలకన్నిటికీ ఆదికర్తవు నీవే. 
అప్పుడంతా ఈ నీతి ఎక్కడికిపోయింది?' అని కృష్ణుడు నిలదీసి అడుగుతూ ఉంటే కర్గుడిలోని రోషాగ్ని రోమకూపాల్లో నుండి 
జ్వాలాతోరణంవలె వెలువడి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కర్ణుడు కోపంతో తీవ్రబాణాలను అర్జునుడిపై సంధించాడు. 
పోరు ఘోరంగా సాగింది. అప్పుడు శ్రీకృష్ణడురితుడైన అర్జునుడు కర్ణుడిని సంహరించే సంకల్పంతో క్రూరమైన ఒక 
మహాస్తాన్ని గాండీవానికి సంధించాడు. “నేను తపస్సులో, దానంలో, గురుజనసేవలో నిత్యవ్రతశీలుడనైతే ఈ బాణం కర్షుడి 
శిరస్సును త్రెంచుగాక!' అని అంటూ వదిలాడు. ఆ బాణం ఆకాశంలో కాంతులు నింపుతూ ఉభయసేనలు మూర్చలో 
మునిగేటట్టు ప్రకాశించి మహానాదం చేస్తూ కర్గుడి శిరస్సును ఖండించింది. తూడును వీడిన కమలంవలె కర్షుడి శిరస్సు 
తెగిపడినా శరీరం తేజస్సుతో వెలుగొందింది. క్రుంగిన రథచక్రం మరల నేలమీద మామూలుగా నిలిచింది. కర్షుడి 
శరీరంలోనుండి ఒక వెలుగు వెలువడి సూర్యబింబంలో కలిసింది. కర్గుడిశరీరం నేలమీద వాలింది. బలిసిన ఆబోతును 
పులి చంపినట్లు కర్ణుడిని అర్జునుడు చంపగా కౌరవసేనలు భయపడి పారిపోయాయి. ప్రాణం కోల్పోయి పడి ఉన్న 
కొడుకును కిరణాలనే చేతులతో తాకటం వలన ఏర్పడిన మైలను పోగొట్టుకొనటానికి పావనస్నానం చేయటానికి పోతున్నాడా 
అన్నట్లు సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగాడు. టెక్కం విరిగి బోసిపోయిన రథాన్ని తోలుకొని శల్యుడు తిరిగి వెళ్ళాడు. 
ఈ సన్నివేశాలను గమనించిన భీమసేనుడు ఆకాశం బ్రద్దలయ్యేటట్లు విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు. ఆ విజయధ్వనికి 
పాండవసేనలు ఉప్పాంగాయి, కౌరవసేనలు దుఃఖించాయి. 


శల్యుడు దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అతడు కంటతడి పెట్టుతున్నాడు. బిక్కమొగంతో నిట్టూర్పులు నిగుడిస్తున్నాడు. 
అతడితో శల్యుడిట్లా అన్నాడు: “ప్రభూ! మనం ఎన్నో యుద్దాలు చూచాము. కాని, క్రౌర్యంలో కర్ణార్ణునుల యుద్దంవంటి 
దానిని మనం ఎన్నడూ చూడలేదు. దేవతలు కూడా ఆ యుద్దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కర్ణుడి విక్రమానికి కృష్ణార్ణునులే 
భయపడ్డారు. నీవు రాజ్యాన్ని చిరకాలం పాలించాలని కర్గుడితోపాటు ఎందరో మహావీరులు దేహఫప్రాణాలను త్యాగం చేసి 
రణరంగంలో పడిపోయారు. వారందరూ ఇంద్ర యమ వరుణ కుబేరులవంటి వారు. కాని వారందరి శౌర్యబాహువీర్యాలు 


కర్ణపర్వ కథాసారం :49 


విఫలాలైపోయాయి. ఇది విధివిలాసం. దీనికి దుఃఖించి ప్రయోజనం లేదు' - అంటూ రక్తసిక్తమైన రణరంగాన్ని దుర్యోధనుడికి 
చూపించాడు. 


అంతలో కృష్ణార్జునులు పాంచజన్యదేవదత్తాలను పూరించారు. ఆ భయంకర నాదానికి భయపడి కౌరవసేనలు 
దుర్యోధను డున్నచోటును విడిచి పరుగులు తీశాయి. శల్యుడు సంధ్యాసమయం అయింది కాబట్టి యుద్దవిరమణ 
చేయుమనీ, భావికర్తవ్యాన్ని తెల్లవారిన తరువాత నిర్ణయించుకొనవచ్చుననీ సూచించాడు. అప్పుడు కృపాశ్వతామ కృతవర్మ 
శకుని సుశర్మ ప్రభృతులు రారాజు వద్దకు వచ్చి విషణ్గులై నిలిచారు. దుర్యోధనుడు పారిపోతున్న సేనలను ప్రోత్సహించలేక, 
వీరులు ఉత్సాహాన్ని కోల్పోవటంచేత, శల్యుడి మాటలు సముచితంగా ఉండటంచేత, కర్గుడిపేరు చెప్పుతూ ఎలుగెత్తి “ఓ 
కర్ణా! ఓ కర్ణా! అని విలపిస్తూ ఆనాటి యుద్ధం చాలించండని పలికాడు. కౌరవవీరులు తన వెంటరాగా శిబిరానికి 
తిరిగివెళ్ళాడు. ఆ వెళ్ళటం ఎట్టా ఉన్నదంటే - అలనాడు కపటద్యూతంలో ఓడి పాండవులు హస్తినాపురం వెడలి అడవికి 
పోయే సన్నివేశాన్ని తలపునకు తెప్పించింది. 


కృష్ణార్జునులు మెరుగుటమ్ములు శరీరాలలో ప్రకాశించగా కిరణాలతో వెలుగొందే చంద్రసూర్యులవలె ప్రకాశించారు. 
ఆ అమ్ములను పెరికివైచికొని యుద్ధవిరామాన్ని ప్రకటించారు. భీమాదు లుప్పాంగిపోయారు. దేవతలు నరనారాయణులను 
ప్రశంసించారు. కృష్ణార్జునులు రథాన్ని ధర్మరాజు శిబిరం వద్దకు నడిపించి, దానిని దిగి అతడికి నమస్కరించారు. 
భీమాదులు వారి ననుసరించారు. ధర్మరాజు వారిని మనసారా అభినందించాడు. అప్పుడు కృష్ణు డిట్లా అన్నాడు: 


కృష్ణుడు 3 ధర్మరాజా! లోకాలన్నీ కలిసి ఎకమై వచ్చినా కర్ణుడిని సంహరించటం సాధ్యంకాదు. అటువంటివాడు 
స్స్‌ కోపాగ్ని ప్రభావంతోనే దహించబడ్డాడు. ఈ మాట నిజం. కర్ణుడు కూలటంతో కౌరవబలమంతా 
కుప్పగూలినట్లే అని భావించుము. కౌరవులతో ఇక వైరం లేనట్లే. నీకింక ఎదురులేదు. సంతోషించుము. 


ధర్మరాజు : శ్రీకృష్ణా! నీ కటాక్షం ఉంటే మాకందరికీ శుభం కలుగుతుంది. నీ (మకు పాత్రుడనైన నాకు 
శత్రువులపై విజయం సాధించటం కష్టమా? నీ ప్రసాదంతో జీవనం గడిపేవారం మేము. మాకు 
సంపదలు నీవే ప్రసాదిస్తావు. ఇది మా గట్టి నమ్మకం. అఖిలలోకరక్షకుడవైన నీవు భక్తులమైన 
మమ్ములను రక్షించటం మా అదృష్టం. నీ దయవలన భయాన్నీ, దుఃఖాన్నీ మాని ఈనాడు కంటినిండా 
నిద్రపోతాను. 


కృష్ణుడు ధర్మజా! నన్ను అభిమానించేవాడివి కాబట్టి ఈ ప్రియోక్తులు పలికావు. కాని, నేను ఈ విజయానికి 
నిమిత్తమాత్రుడనే. నీ తమ్ములూ, మరదులూ మహాపరాక్రమవంతులు. ఇందరి సహాయం ఉన్న నిన్ను 
ఎదుర్కొని ఎవడైనా చావకుండా బ్రతుకగలడా? 


వారిరువురి మధ్య ఇటువంటి మధుర సల్లాపాలు సాగాయి. ఆ తరువాత ధర్మరాజు యుద్దభూమిని చూచే 
కోర్కెను వెలిబుచ్చి కృష్ణుడి అనుమతి పొందాడు. రథారూఢుడై కరదీపికాసహస్రంతో బంధుమిత్ర సోదరులతో కూడి 
బయలుదేరాడు. కృష్ణుడిని చూచి “ఈనాడు సమస్త ధరణీ సామ్రాజ్యానికి ప్రభువు నయ్యాను. నీ దయతో ప్రబల శత్రువులు 
నశించారు, ఈ అభ్యుదయం నాకు లభించింది” అని కృతజ్ఞతలు తెలిపాడు. అర్జునుడిని అభినందించాడు. సంతోషంతో 
పొలికలనికి పోయాడు. కర్షుడి శిరస్సును, అతడి కొడుకుల శవాలను చూచాడు. తాను పునర్జన్మ ఎత్తినంతగా భావించాడు. 
ఆపదలు తొలగాయని, సంపదలు కూడాయని సంతసించి శిబిరానికి తిరిగి వచ్చాడు. ఈ విధంగా పాండవులు కర్ణసాగరాన్ని 
తుదముట్ట నీది పరమానందాన్ని పొందారు. 
జి.ని. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణపర్వము 


౫ Te 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృ తమూలము 

సంజయుడు ధృతరాష్టునకుం గర్జుని తెగుటం జెప్పుట 8-1-25 
ధృతరాష్టుండు గర్జు మరణంబు విని పలవించుట 8-5-10 
దుర్యోధనుడు గర్జునకు సర్వసేనాధిపత్యంబు గట్టుట 

కర్ణుని మొదటి నాంటి యుద్ధము 8-7-14 
క్షేమధూర్తి యను రాజు భీమునితో యుద్దము సేసి చచ్చుట 8-8-25 
ప్రతివింధ్యుండు చిత్రుండను రాజుం జంపుట 8-10-15 
దుశ్ళాసనుండు సహదేవునితో యుద్ధంబు సేసి మూర్భిల్లుట 8-17-30 
కర్ణుడు నకులుని విరథుంజేసి యవమానించుట 8-17-91 
ధృష్టద్యుమ్నుడు గృపాచార్యునితోం దలపడి యోడిపోవుట 8-18-41 
దుర్యోధనుండు ధర్మజునితో యుద్ధంబు సేసి విరథు6 డగుట 8-19-35 
దుర్యోధనుండు ధర్మజునితో యుద్ధముచేసి మూర్భిల్లుట 8-20-30 
కర్ణుని రెండవ నాంటి యుద్దము 8-22-10 
దుర్యోధనుడు శల్యుని. గర్జునకు సారథ్యంబు సేయు మని ప్రార్థించుట 8-23-1 
దుర్యోధనుండు శల్యునకు6 ద్రివురాసురుల వృత్తాంతంబు సెప్పుట 8-24-1 
త్రిపుర సంహారముకొబికు బ్రహ్మాదులు రుద్రునిం బ్రార్థించుట 8-24-37 
రుద్రుడు త్రిపురంబుల సంహరించి సురల సంతోషపటుచుట 8- 24- 117 
శల్యుండు కర్ణునకు సారథ్యంబు సేయ నొడంబడుట 8-25-6 


117 


142 


51 


ద్వితీయాశ్వాసము 
శల్యుండు గర్జునుత్సాహంబునకు విఘ్నకరంబు లగు వాక్యంబులు సెప్పుట 8-26-16 149 
శల్యు6 డర్షునుపరాక్రమం బుగ్గడించి కర్ణుని. దూలం బలుకుట 8- 26- 61 157 
కర్ణుడు శల్యునిపై గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట 8-27-68 167 
కాకము హంసముతో సముద్రముమీ6ద6 బజిచి భంగపడుట 8-28-27 173 
కర్ణుడు శల్యునితో. దనకు గలిగిన శాపంబుల తెజంగు సెప్పుట 8-29-3 181 
కర్ణుడు హంసకాకీయోపాఖ్యానము విని కోపించి శల్యుని దూజుట 8-30-3 187 
శల్యుండు గర్జ్భునితో నప్పుడు దోంచు నుత్సాతంబులు సెప్పుట 8-31-38 194 
కర్ణుడు ధర్మజు పై6 గవిసి విజృంభించుట 8-31-5 203 
కర్ణుడు పాంచాల కుమారుల ననేకులం జంపుట 8-43 (కుంభ) 210 
భీమసేను(డు కర్ణనందను డగు సత్యసేనునిం జంపి విజృంభించుట 8-43-24 (కుంభ) 215 
కర్ణుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట 8-44-72 (కుంభ) సక 
8-33-36 (భండా) 
భీముండు గర్జుని మూర్చితుంజేసి నాలుక గోయం బూనుట 8-45-48 233 
భీముడు శ్రుతవర్మాది కురుకుమారుల. బెక్కండ్ర జంపుట 8-35-4 235 
సంశప్తకు లందటు నొక్కపెట్ట యర్షును రథంబుపై6 బడి యాంగుట 8-37 - 11 243 
కృపాచార్యుండు సుకేతుం డను పాంచాలకుమారునిం జంపుట 8-38-82 250 
ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుం దాంకి విరథుని. జేయుట 8- 40 - 21 257 
అశ్వత్థామ యర్షునుం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట 8- 40- 110 266 
దండధారుం డను రాజు వేదండంబుతోడ నర్జునుచేం జచ్చుట 8-54-1 (కుంభ) 273 
మలయధ్వజుం డను పాండ్యమహారా జశ్వత్థామచేత( జచ్చుట 8-56-1 (కుంభ) 277 
కర్ణుడు పాంచాల సైన్యంబు దైన్యంబు నొందించి విజృంభించుట 8-57-1 (కుంభ) 286 
దుర్యోధనుండు భీమసేనుం దలపడి పోరుట 8-44-3 294 


అశ్వత్తామ యర్షునుం దలపడి మహాహవంబు సేయుట 8-45-1 298 


52 


తృతీయాశ్వాసము 


కర్ణవిజృంభణము 


కృష్ణార్ణునులు ధర్మరాజు సేమం బరయ నతని శిబిరంబునకు. బోవుట 


ధర్మరాజు కర్ణుండు బ్రతికియున్నవాండని విని యర్దునుం గినిసి పలుకుట 


అర్జునుండు తన్ను ధర్మజా డాడిన పలుకులకు. గోపించి యతని తల నటుక వాలు 


8-66-33 


8-45-64 


8-48-1 


పెజికికొనుట 8-49-1 


కృష్ణు డర్జును6 బ్రతిజ్ఞా భంగంబు గాకుండ ధర్మజు దూజుమని చెప్పుట 


ధర్మరాజు కృష్ణుని వాక్యంబులం గలంక దేణి ప్రసన్ను6. డగుట 
అర్జునుండు కృష్ణుని వాక్యంబులచే. గర్జుని వధ కుత్సహించుట 


భీము డర్జును రాక గోరి విశోకునితో విచారించుట 


శకుని భీమసేనుం దలపడి మూర్చితుండై తన రథంబు మీద గూలుట 


కురుకుమారులు పదుగు రర్జునుం దాశి మృతు లగుట 
దుశ్శ్ళాసను(డు భీమసేనునితో6 బోరి చచ్చుట 

భీమసేను(డు దుస్ససేనునియురంబు వ్రచ్చి రక్తపానంబు సేయుట 
అర్జునుండు వృషసేనుని మృతి. బొందించుట 

కర్ణార్దునుల ద్వంద్వ యుద్ధకాలమున బ్రహ్మరుద్రేంద్రుల ప్రశ్నోత్తరములు 
అశ్వత్థామ దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట 

కర్ణార్దును లొండొరులమీ6ద దివ్యబాణంబు లేయంబూనుట 
దుర్యోధనుండు తన యోధుల నర్జునుం దలపడ. బురికొలుపుట 
సర్పముఖ శరంబున నర్జునకిరీటంబు భూమిపై బడుట 
బ్రాహ్మణశాపంబున6 గర్భురథచక్రంబు భూమిం గ్రుంగుట 

అర్జున ప్రయుక్తం బగు ఘోరశరంబు కర్గుశిరంబు ద్రుంచుట 


శ్రీకృష్ణుండు ధర్మరాజుతో సరససల్థాపంబు చేయుట 


ss ల 


8-48-64 


8-49-113 


8-52-1 


8-54-11 


8-55-65 


8-58-23 


8-60-29 


8- 61-1 


8-62-59 


8-63-46 


8-64-20 


8-65 - 12 


8-65 - 42 


8- 66 - 11 


8-66 - 42 


8-67-24 


8-69-16 


308 


319 


437 


446 


457 


శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్ణపర్వము 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ పరిణామసితి వి । ద్యాపారీణత్వ కారితా నిరతా పాం 
థ 


wa 


గా, పరమనైష్టికత్వ | వ్యాపారపరానుషక్త, హరిహరనాథా ! 1 


ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్యం యొక్క; పరిణామ స్థితి= ఆనంద స్థితిని; విద్యా= జ్ఞానమునందు; పారీణత్వ= పరిపూర్ల్ణత్వాన్ని; 
కారితా= కలుగ చేయటంలో; నిరత= మిక్కిలి ఆసక్తి కల; అపాంగా= కడగంటి చూపుకలవాడా!; పరమ= పరమాత్మయందు; 
వైష్టికత్వ= స్థిరమైన (శ్రద్ద కలిగి ఉండటం అనే; వ్యాపారపర= పనిలో మునిగి ఉన్నవారియందు; అనుషక్త= అనురాగము 
కలవాడా!; హరి, హర, నాథా= విష్ణుమూర్తివి, శివుడవు అయిన స్వామీ! 


తాత్సర్యం: ఐశ్వర్యం ఇచ్చే ఆనందస్థితిని, పరిపూర్ణ జ్ఞానస్థితిని ప్రసాదించటంలో ఆసక్తి కల కడగంటి చూపుకలవాడా! 
పరమాత్మయందు స్థిరంగా చిత్తాన్ని నిలుపటం అనే పనిలో నిమగ్నులైన వారియందు అనురాగం కలవాడా!; 


హరిహరనాథా! 


విశేషం: (శ్రుతి స్మృతి పురాణ విజ్ఞానవేత్త తిక్కన సోమయాజి ఈ పద్యంలో తన స్మృతి విజ్ఞానం (ప్రదర్శిస్తున్నాడు. 
భగవద్గీతలో: “ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీస్సమాః । శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రస్టోం భిజాయతే॥ అధవా 
యోగినామేన కులే భవతి ధీమతామ్‌.” -6 - 40; 41 యోగభ్రష్టుడు అశ్వమేధాదియాగాలు చేసినవారి లోకాలకు వెళ్ళి, అక్కడ 
చాలా సంవత్సరాలున్న తరువాత విహిత ధర్మానుష్టాన పరులయిన సంపన్నుల ఇళ్ళలో జన్మిస్తాడు. లేదా, బుద్దిమంతులయిన 
అనగా జ్ఞానులయిన యోగుల ఇళ్ళలోనే జన్మిస్తాడు అని ఉన్నది. జ్ఞానదాయకుడు దక్షిణామూర్తి మొదలయిన రూపాలలో 
శివు డన్నది (ప్రసిద్దం. ధర్మాచరణం కలవాడు శ్రీమంతుడయితే దానాది ధర్మమూ, యజ్ఞాదులూ అ(శమంగా ఆచరింపగలుగుతాడు. 
కనుక శ్రీమంతుల ఇళ్ళలో పుట్టించి సంపదకు ఫలమయిన ధర్మాదులు ఆచరింపజేసి రక్షిస్తాడు హరి. ఈయన స్థితికారకుడు. 
కనుకనే 'స్టితి పదప్రయోగం. జ్ఞానవంతులయిన యోగుల ఇళ్ళలో పుట్టిన అతడు పూర్వజన్మలో వదలిన చోట యోగసాధన 
ప్రారంభించి సులభంగా సిద్ది అందుకుంటాడు. అదీ యిదీ కరుణాకటాక్ష ప్రసాద మా(త్రంచేతనే కలిగిస్తాడు స్వామి అన్న 
దొక విశేషం. (బ్రతికి ఉన్నంతకాలమూ గురుకులంలోనే (బ్రహ్మచర్యవ[త్రంలోనే ఉండేవాడు నైస్టిక (బ్రహ్మచారి, వివాహం 
చేసుకొనటానికని స్నాతుడు కాగోరేవాడు ఉపకుర్వాణుడు. ఎల్లప్పుడు (బ్రహ్మనిష్టుడైన, రెండర్జాలలోనూ నైస్టికుడైన వాని 
(30) యా థ (హం) Be 
యోగక్షేమాలను పరమాత్మ వహిస్తాడనటానికి “తేషాం సతతయుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌' నిరంతరం పరమాత్మ 
స్మరణాదియుక్తులైనవారి యోగక్షేమాలను నేను వహిస్తానన్న గీతావాక్యమే ప్రమాణం. (9.22) 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 
సంజయుడు ధృతరాష్టునకు( గర్లుని తెగుటం జెప్పుట (సం. 8-1-25) 


వ. దేవా, వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె; 'నట్లు మహాప్రాజ్జుండగు సంజయుండు దండుననుండి 
హస్తిపురంబున కరుగుదెంచి, ధృతరాష్తు మందిరంబు ప్రవేశించి, యంతఃపురంబున నున్న యన్నరనాథుం 
గనుంగొని, కృతప్రణాముం డగుటయు నతం డాదరించిన నాసీనుండై. 2 

ప్రతిపదార్థం: దేవా= ప్రకాశమానుడవైన ఓ స్వామీ; వైశంపాయనుండు= వ్యాసుని శిష్యుడైన వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= 

ఆ పేరుకల మహారాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు; అట్టు= ఆ విధంగా; మహా= గొప్ప; ప్రాజ్ఞండు+అగు= 

జ్ఞాని అయిన; సంజయుండు= ఆ పేరు గలిగి ధృతర్శాష్టునికి యుద్దవార్తలు చెప్పటానికి నియుక్తుడైన అతడు; దండుననుండి= 

సైన్యంలో నుండి; హస్తి పురంబునకున్‌= హస్తినానగరం అనే పేరుగల కౌరవుల రాజధానీ పట్టణానికి; అరుగు+తెంచి= వచ్చి; 
ధృతర్మాష్ట్రు= ఆ పేరుగల దుర్యోధనాదుల తండ్రి అయిన రాజుయొక్క; మందిరంబు= ఇంటిలోనికి; (ప్రవేశించి= వెళ్ళి; 

అంతఃపురంబునన్‌+ ఉన్న= రాజుస్తీలు నివసించే లోపలినగరి (ఇంటి)లో ఉన్న; ఆ+నరనాథున్‌= (ప్రజలకు (ప్రభువైన ఆ 

ధృతరాషుని; కనుంగొని= చూచి; కృత ప్రణాముండు= చేయబడిన నమస్కారం కలవాడు, నమస్కరించినవాడు; అగుటయున్‌= 

కాగా; అతండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; ఆదరించినన్‌= మన్నన చేయగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై. (క్రింది 
పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: స్వామీ! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఇట్లా చెప్పాడు. రాజా! నీ కిదివరకే నేను 
చెప్పినట్లు గొప్ప జ్ఞాని అయిన సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న సైన్యంనుండి బయలుదేరి రాజధాని హస్తినానగరానికి 
వచ్చాడు. ధృతరాష్ట్రమహారాజు నివసించే భవనానికి వెళ్ళి ఆ మహారాజును దర్శించి నమస్కరించాడు. ఆయన 
అతడిని మన్నన చేసి కూర్చోమంటే కూర్చొని (చెప్పబోతున్నాడు). 


విశేషం: అంతఃపురంలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజుగారిని సంజయుడు దర్శించాడంటే, అత డాయనకు ఎంత అప్పుడో 
తెలుస్తుంది. అంతేకాక, అతడు తెచ్చిన వార్త చెప్పవలసిన విశేషం ఎంత తీవ్రమైనదో, ఎంత ముఖ్యమైనదో, ఎంత తొందరగా 
అందించవలసినదో కూడా తెలుస్తుంది. 
క, బలవిక్రమములు వినుతం । బులుగా మనమొనలు. బాండుపుత్రానీకం 

బులు రెండునాళ్ళు వోరుట । దెలియంగా. జూచి వచ్చితిం గురునాథా! 3 
ప్రతిపదార్థం: కురునాథా!= కురుమహారాజు వంశానికి చెందిన ధృతరాష్ట్ర మహారాజా! (నేను); మనమొనలున్‌= కౌరవసైన్యాలూ; 
పాండుపుత్ర= పాండవులయొక్క; అనీకంబులున్‌= సేనలూ; బల= శరీర శక్తులూ; విక్రమములు= మానసికాలయిన 


పరాక్రమాలూ; వినుతంబులుగాన్‌= పొగడబడునవిగా; రెండునాళ్ళు= రెండురోజులు; పోరుట= యుద్ధం చేయటం; తెలియన్‌+ 
కాన్‌= స్పష్టంగా అర్థం అయ్యేటట్టు; చూచి= ప్రత్యక్షంగా చూచి; వచ్చితిన్‌= నీ వద్దకు వచ్చాను. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! తమ శక్తీ శౌర్యమూ అందరూ మెచ్చుకొనేటట్టు మనసైన్యమూ పాండవులసేనా 
చేస్తున్న యుద్దం రెండు రోజులు స్పష్టంగా చూచివచ్చాను. 
pater) om రలు 


విశేషం: ఒక్కొక్క (ప్రముఖుడూ పడిపోయిన తరువాత రావటమూ, ముందు అతని మరణం గురించి తెలియజేయటమూ, 
అనంతరం అత డెట్టా యుద్దంచేసి పడిపోయాడో ఆ (క్రమం చెప్పటమూ యుద్దవార్తలు చెప్పటంలో సంజయుడు అనుసరిస్తున్న 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 3 


పద్దతి. చావు కబురు చల్లగా చెప్తుమన్నారు. సంజయుడు మంచి మాటకారి. ధృతరాష్టుడితో సహా కౌరవులందరూ విజయాశ 
ఎవడిపై పెట్టుకొన్నారో ఆ కర్షుడి మరణవార్త చెప్పబోతున్నాడు. కనుక, ఇరువాగులవారూ (ప్రశంసనీయంగా పోరాడుతున్నారని 
(ప్రారంభించటంద్వారా ఒకరు ఓడక తప్పకపోవటం సూచిస్తున్నాడు. మన మొనలని కౌరవసేనలను గురించి ముందు 
ప్రస్తావించటంద్వారా ఆశ కల్పిస్తున్నాడు. చెప్పబోయే కర్గుని మరణవార్త వారికి నమ్మశక్యం కానిది. నమ్మతగిందని సూచించటానికే 
'తెలియంగా జూచివచ్చితి” అన్నాడు. 


వ. అని పలికి కర్టునిం బ్రశంసించి. 4 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= చెప్పి; కర్షునిన్‌= రాధేయుడిని; (ప్రశంసించి= మెచ్చుకొని. (అనియె అనే 8వ సంఖ్య 
కల వచనంలోని (క్రియతో అన్వయం.) 


తాత్సర్యం: ఆవిధంగా పలికి కర్ణుడిని మెచ్చుకొని. 


చ. సరకుగొనండు పాండుసుత సైన్యనికాయము నించుకేనియుం 

గరులు రథంబులున్‌ హరులు( గాల్జలముల్‌ దనవీ(క విచ్చియున్‌ 

మరలియు( దూలియుం బిలుకుమాటియు నల్గడ( బాజియున్‌ వియ 

చ్చరులకు వేడ్మసేయ భుజసారము శౌర్యము. జూపె నేపునన్‌. 5 
ప్రతిపదార్థం: (కర్ణుడు) పాండుసుత= పాండవులయొక్క; సైన్య= సేనయొక్క; నికాయమున్‌= సమూహాన్ని; ఇంచుక+ఏనియున్‌= 
కొంచెమైనా; సరకు+కొనండు= లెక్కపెట్టడు; తన వీ(కన్‌= తన పరాక్రమంతో; కరులున్‌= ఏనుగులూ; రథంబులున్‌= 
తేరులూ; హరులున్‌= గుర్రాలూ; కాల్బలముల్‌= పదాతి సేనలూ; విచ్చియున్‌= చెల్లా చెదరైపోయీ; మరలియున్‌= (పాండవ 
సేనా నాయకుల (ప్రోద్బలంతో కర్లుని వైపు) తిరిగీ; తూలియున్‌= చలించి పడీ; పిలుకుమాజియున్‌= మరణించీ; నలు+కడన్‌= 
నాలుగు దిక్కులకూ (అన్నివైపులకూ); పాణియున్‌= పరుగులు తీసీ; వియత్‌+చరులకున్‌= ఆకాశంలో సంచరించే దేవతలు 
మొదలయిన వారికి; వేడ్క+చేయన్‌= వినోదం కలిగించేటట్టు; ఏపునన్‌= విజృంభణంతో; భుజ= తన భుజములయొక్క; 
సారమున్‌= బలాన్నీ; శౌర్యమున్‌= పరా(క్రమాన్నీ; చూపెన్‌= ప్రదర్శించాడు. 


తాత్సర్యం: కర్టుడు పాండవుల సైన్యాన్ని పిసరంతైనా లక్ష్యపెట్టలేదు. అతని పరా[క్రమానికి రథగజతురగ పదాతి 
సేన ఒకప్పుడు చెల్లాచెదరైపోయింది. ఇంకొకప్పుడు మళ్ళీ వెనక్కు వచ్చింది. మరొకప్పుడు పడిపోయింది. వేరొకప్పుడు 
ప్రాణాలు కోల్పోయింది. కొంత అన్నివైపులకూ పారిపోయింది. అది చూచే ఆకాశసంచారులయిన దేవతలు 
మొదలయిన వారికి వినోదం కలిగించింది. అట్టా అతడు విజృంభించి తనబాహుబలమూ, పరాక్రమమూ (ప్రదర్శించాడు. 


వ. చూపి, యక్కౌంతేయులం గలంచి యాడి, పదంపడి. 6 


ప్రతిపదార్థం: చూపి= (ప్రదర్శించి; ఆ+కౌంతేయులన్‌= ఆ పాండవులను; కలంచి= కలతపరచి; ఆడి= (క్రీడించి, ఆటఅంత 
అవలీలగా యుద్దంచేసి; పదంపడి= తరువాత (తెగియె అనే 7వ పద్యంలోని (క్రియతో అన్వయం.) 


తాత్పర్యం: ప్రదర్శించి, ఆ పాండవులను కలతపెట్టి, అవలీలగా యుద్దంచేసి, ఆ తరువాత. 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కౌంతేయులంటే కుంతీపుత్రులని అర్థం. ఇక్కడ తిక్కనగారు పాండుపుత్రులనే అర్థంలో ప్రయోగించారు. 'వచ్చెం 
గుంతీసుత మధ్యముండు” అని విరాటపర్వంలో కూడా పాండవ మధ్యముడనే అర్థంలో ప్రయోగించారు. పెంచినది కుంతియే 
కనుకనూ సంతానం కలిగిన తరువాత మాద్రిని ప్రజలెవరూ చూడలేదు కనుకనూ అందరూ పాండవులైదుగురిని కౌంతేయులని 
పిలిచే వారని ఆయన అభిప్రాయంగా (గ్రహించాలి. 


తే. తనకు బిమ్మిటియైన యర్జునునిబాహు । లీల నెమ్మెయి( ద్రోవంగలేక తెగియె 
నధిప! యాంబోతు బెబ్బులి కగ్గమైన । పగిదియై పాండవులకును బగ యడంగె. 7 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; ఆంబోతు= వృషభం; బెబ్బులికిన్‌= పెద్దపులికి; అగ్గము+ఐన= వశపడినది 
అయిన; పగిది+ఐ= విధమయి; తనకున్‌= తనకంటె; పిమ్మిటి+ఐన= అధికుడైన; అర్జునునియొక్క; బాహులీలన్‌= బాహువుల 
విలాసాన్ని (అనగా భుజబలాన్ని); ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; త్రోవంగన్‌= త్రోసివేయటానికి, మించటానికి; లేక= శక్యంకాక; 
తెగియెన్‌= మరణించాడు; పాండవులకున్‌= ధర్మరాజాదులకూ; పగ= విరోధం; అడంగెన్‌= అణగిపోయింది, తీరింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! తన కంటె అధికుడైన అర్జునుడి బాహుబలాన్ని ఏ విధంగానూ అతిశయించలేక, 
పెద్దపులి వశమైన ఆబోతు వలె కర్షుడు మరణించాడు. దానితో పాండవుల పగకూడ చల్లారింది. 


విశేషం: అలం: ఉపమ. ఇందులో తిక్కనగారు అర్జునుడిని పులితోనూ, కర్గుడిని ఆబోతుతోనూ పోల్చటమూ, పులి 
కంటపడిన ఆబోతువలె కర్షుడు ఎంత ప్రయత్నించినా అర్జునుడి బాహులీలను మించలేక మరణించా డనటమూ అద్భుతం. 
5వ పద్యంలో సైనికులపై కర్గుడి విజృంభణం వర్లించాడు. 6వ వచనంలో అది ఆటవలె సాగిందన్నాడు. ఇందులో అర్జునుడి 
బాహువిలాసాన్ని ఏమీ చేయలేక మరణించాడన్నాడు. ఆబోతు సామాన్య మృగాలను ఏమైనా చేయగలదు. కాని అది ఎంత 
బలం కలదైనా పులికి చిక్కిందో దాని పని ముగిసినట్టే, కర్ణుడు సామాన్య భటులతో అవలీలగా ఆటవలె యుద్దంచేశాడు. 
అర్జునుడి చేతికి చిక్కి మరణించాడు. ఇక, పాండవులకును “పగ అడంగ” అన్న వాక్యం. కర్టుడు పోతే పాండవుల పగ 
తీరటమేమిటి? కౌరవుల జయాశకు మూలం కర్గుడు. అతడు పోతే వారోడిపోయినట్టే, ఈ సంగతి కౌరవ పాండవుల కిద్దరికీ 
తెలుసు. కర్ణుడు పడగానే వాళ్ళను గెలిచామనిపించింది కనుక, పగతీరింది పాండవులకు. అదీగాక, కర్గుడి మీద ప్రత్యేకమైన 
పగ పాండవులకు. (ద్రౌపదిని వస్త్రహీనను చేయుమని సూచన ఇచ్చినవాడు కర్షుడు. అయిదుగురిని కాక ఒక్కడిని భర్తగా 
పొందటం మంచిది. జూదంలో భార్యను ఓడిపోవని వాడిని ఇంకెవడినైన పడయుమని ఆమెను నిండుకొలువులో అన్నవాడు 
కర్ణుడు. పాండవులనందరినీ అవమానించినవాడు కర్ణుడు. ఘోషయాత్రకు పురికొల్పినవాడు కర్టుడు. అభిమన్యుడి అన్యాయపు 
చావుకు మూలమైనవాడు కర్షుడు. ఇలాంటి కారణాలవలన పాండవులకు అతడిపై ప్రత్యేకమైన పగ. అతడి మరణంతో ఈ 


రెండు పగలూ తీరాయి. పైగా, 'మరణాంతాని వైరాణి” కదా. అందువల్ల కూడా వారి పగ తీరింది. 


వ. అనుచు శోకోపహతుండై సూతసూనుండు నిట్టూర్పు నిగిడించి, డగ్గుత్తిక వెట్టి యిట్లనియె. 8 


ప్రతిపదార్థం: అనుచున్‌= అట్లా పలుకుతూ; సూతసూనుండు= రథసారథి పుత్రుడైన సంజయుడు; శోక= ఏడుపుచేత; 
ఉపహతుండు+ఐ= కొట్టబడినవాడై; అంటే ఏడుపు ఆపుకొనలేక; నిడు+ఊర్పు= దీర్భనిశ్వాసం; నిగిడించి= సాగించి, అంటే 
చాలాసేపు విచారసూచకంగా నిశ్వాసం విడిచి; డగ్గుత్తిక+ెట్టి= గద్గదస్వరం వచ్చేటట్టు మాటతీరు మార్చి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: అని చెపుతూ, సంజయుడు దుఃఖాతిశయంతో నిట్టూర్చి, గద్గద స్వరంతో ఈ విధంగా అన్నాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 5 


చ. అది యొక. డేల? కౌరవ చయంబు జయాశ యడంగి పోవ బె 
ట్టిదు( డగు భీమసేనుడు గడింది మగంటిమి దుస్పసేను దు 
ర్మద మడంగించి పేరురము వ్రచ్చి మహోగ్రత( ద్రావె నెత్తు ర 
య్యది దుది నింత వుట్టు నని యాప్రజనంబులు మున్న చెప్పం? 9 


ప్రతిపదార్థం: అది= కర్షుని మరణం; ఒకండు= ఒకటి(మాత్రమే అనుకొనటం); ఏల?= ఎందుకు?; బెట్టిదుండు+అగు= గర్వి, 
క్రూరుడు, కఠినుడు అయిన; భీమసేనుండు= భీముడు; కౌరవ= కౌరవుల; చయంబు= సమూహంయొక్క; జయ+ఆశ= 
గెలుపుమీది ఆశ; అడంగిపోవన్‌= నాశనమైపోయేటట్టుగా; కడింది= అధికమైన; మగంటిమిన్‌= పౌరుషంతో; దుస్పసేను= 
దుశ్చాసనునియొక్క; దుర్మదము= దుష్టమైన పొగరు; అడంగించి= నాశనంచేసి; పేరురము= విశాలమైన వక్షస్థలం; వ్రచ్చి= 
బా = సథ 
చీల్చి; నెత్తురు= రక్తం; మహోగ్రతన్‌= మిక్కిలి భయంకరత్వంతో; (త్రావెన్‌= (త్రాగాడు; ఆప్రజనంబులు= దగ్గరివారయిన 
మనుష్యులు; తుదిన్‌= చివరకు; ఇంత= ఇంతటి మహాపద; పుట్టును+అని= సంభవిస్తుంది అని; ఆ+అది= ఆ పరిణామం 
గురించి; మున్న= ఇదివరకే; చెప్పరే?= చెప్పలేదా? 


తాత్పర్యం: కౌరవుల జయాశ నశించటానికి కర్షుడి మరణం ఒకటే సంభవించిందనుకొనటం దేనికి? ఇంకా 
విచారం కలిగించే సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి దుశ్చాసనుడి మరణం. కఠినాత్ముడైన భీమసేనుడు 
విపరీత పౌరుషంతో దుశ్శాసనుడి పొగరణగించి, అతడి విశాల వక్షస్థలాన్ని చీల్చి మహాభయంకరంగా నెత్తురు 
త్రాగాడు. చివరకు ఇటువంటి మహాపద ఏదో సంభవిస్తుందని ఆప్తులు ముందే చెప్పారు కదా. 


విశేషం: దేహళీ దత్తదీపన్యాయంగా (రెండు గదుల మధ్య గడపమీద పెట్టిన దీపం రెండు గదులలోనికీ వెలుతురు 
ప్రసరింపజేసినట్ల్టు) ముందు వెనుక వాక్యాలకన్వ్నయించేటట్టు వాక్యాలూ వాక్యాంశాలూ (ప్రయోగించి రచనకు వన్నెతేవటంలో 
తిక్కనగారు ప్రసిద్దులు. ఈ పద్యంలో అట్లాంటి విన్యాసాలు రెండున్నాయి. వాటిలో 'కౌరవచయంబు జయాశ యడంగిపోవి 
అన్నవాక్యం ఒకటి. కౌరవుల జయాశ నశించటానికి సంభవించినవాటిలో కర్ణుడి మరణ మొకటే అనుకొనటమెందుకు - అనీ 
అన్వయించవచ్చు. కౌరవుల జయాశ నశించేటట్టు భీముడు దుశ్శాసనుడి నెత్తురు (త్రాగాడనే వాక్యంతోనూ అన్వయించవచ్చును. 


అట్లాగే 'అయ్యది' అన్నదాని ప్రయోగం. 'నెత్తురయ్యది' అని అన్వయిస్తే (ద్రౌపదిని పరాభవించే మదం కలిగించిన 
నెత్తురు అని అన్వయించవచ్చును. ఆ పరాభవించటానికి ఫలంగా అనీ చెప్పవచ్చును. అయ్య+ది అని విడదీసి యువరాజువంటి 
వారిని తెలుగులో (ప్రభువుల పరివారంలోనివారు చిన్నయ్య పెద్దయ్య అని వ్యవహరించటం కద్దు కనుక, అయ్యదైన నెత్తురు 
అనీ అన్వయించవచ్చును. “సోమరిపోతులు కొందరయ్యలు” అని శ్రీనాథుడు ప్రయోగించినట్టు, మదంతో [ద్రౌపదిని పరాభవించిన 
అయ్యది, ఆప్పుల హితోపదేశం పెడచెవినిబెట్టిన అయ్యది (మూర్భునిది) అనీ అన్వయించవచ్చును. 


భీమసేనుడికి బెట్టిదుండు అనే విశేషణం వేశారు. దానికి ఉద్దతుడు (గర్వి), కఠినుడు, (క్రూరుడు అని అర్థాలున్నాయి. 
అందరూ చూస్తుండగా దుశ్శాసనుని సంహరించటంలో భీముని జౌద్దత్యమూ, వక్షస్థలం చీల్చటంలో కాఠిన్యమూ, నెత్తురు 
త్రాగటంలో (క్రౌర్యమూ కనిపిస్తున్నాయి. ఒక్క విశేషణంలో ఇది సాధించారు తిక్కనగారు. 


తే. కొడుకులంత రాజ్యంబును గొన(గ శక్తు | లను దురాశను వారల యవినయములు 
నీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధ । కర్మమున ఫలమొందక కౌరవేంద్ర! 10 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కురువంశీయుడవైన రాజా!; నీవు= నీవు; కొడుకులు= నీ కుమారులు; అంత= (నీవంతుగా 

దక్కిన, వారివంతని నీవిచ్చిన) సమస్తమైన; రాజ్యంబును= రాజ్యాన్నీ; కొనంగన్‌= తీసికొనటానికి; శక్తులు= శక్తికలవారు; 

అను= అనే; దురాశను= చెడు ఆశతో; వారల= నీ కొడుకులయొక్క; అవినయములు= వినయం లేనందువల్ల చేసే 

చెడుపనులు; ఉపేక్షింతు= చూచీ చూడనట్టు ఊరుకున్నావు; ఆ విరుద్ద కర్మమున= ఆ ధర్మ విరుద్దమయిన పనియొక్క; 
౧ > ఠా 

ఫలము= ఫలితం; ఒందక= చెందక, అనుభవించక; మానునే?= పోతుందా? పోదు. 


తాత్సర్యం: కౌరవరాజా! నీ కొడుకులు నీ వంతురాజ్యమే కాక, పాండవులకు నీ విచ్చిన రాజ్యం కూడా కలుపుకొని, 
మొత్తం రాజ్యమూ కాజేసి, నిలుపుకొనగలిగినంత సమర్ధులు అనే దురాశతో వాళ్ళు చేసిన చెడ్డపనులు చూచి, 
చూడనట్టు ఊరుకున్నావు. ఇది ధర్మానికీ వ్యతిరేకమైన పని. దాని ఫలం అనుభవించక తప్పుతుందా? 


విశేషం: ఈ పద్యంలో ప్రాణం 'కౌరవేం(ద్ర' అన్న సంబోధనలో ఉన్నది. కురుమహారాజు ఇంద్రాదుల ఆక్షేపణలు కూడా కాదని 
లోకహితం కోసం, ధర్మక్షేత్రం కురుక్షేత్రం ఏర్పరచిన ఉత్తముడు. ఆ వంశంలో పుట్టిన ధృతరాష్ట్రమహారాజు ధర్మవిరుద్ద 
కృత్యాలను పుత్రవ్యామోహంతో ఉపేక్షించటం తప్పు. చేసినకర్మ అనుభవించక తప్పుదు. తెలిసి చేసినదానికి అసలు తప్పదు 
- అని సంజయుడి అభిప్రాయం. 


వ. అనిన విని, యాంబికేయుండు, దుర్యోధనుండును దెగియెన కాందలంచి, విహ్వలించి, మూర్చిల్లినం; దల్లడిల్లి, 
యార్తనాదంబులతో వివశంబులయి, వనితాజనంబులు గన్నీరుగ్రమ్మ వసుంధర నొజగిన; నంతకుమున్న 
వచ్చియున్న విదురుండును, నా సూతనందనుండును జేరి, చేసేత, శీతల జలసేచన మృదువ్యజనవీజనంబుల 
నన్నరనాథుని, నారీ సముదయంబును సేదదేర్షిన; నాసీనుండై యతండు దీర్హ నిశ్వాసంబు లడరం జింతిల్లి. 
యంతర్గతంబున దైవంబు గర్జించి, పాండవుల నగ్గించి, తన బుద్ధియు, శకుని వెరవును నిందించి; 
తన్నుందాన యుపశమించుకొని, దైర్యంబు సిక్కంబట్టి. 11 


ప్రతిపదార్థం: అనినన్‌= ఈ విధంగా సంజయుడు చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబిక కుమారుడైన ధృతరా(ష్టుడు; 
దుర్యోధనుండును= ఆపేరిటి తన జ్యేష్ట పుత్రుడు కూడా; తెగియెన్‌+అ+కాన్‌= మరణించియే ఉంటాడని; తలంచి= భావించి; 
విహ్వలించి= అవయవాలు స్వాధీనం తప్పి; మూర్చిల్లినన్‌= సొమ్మసిల్లగా; వనితాజనంబులు= (స్రీజనాలు, (స్త్రీలు; తల్లడిల్లి= 

(30) లు (sense) 
బాధపడి, జడిసి; ఆర్తనాదంబులతోన్‌= దుఃఖపడినవారు చేసే ధ్వనులతో, 'అయ్యో! మొదలైన వాటితో; వివశంబులు+అయి= 
వశము తప్పినవి అయి; కన్నీరు+(క్రమ్మన్‌= కన్నీరు కారగా; వసుంధరన్‌= భూమిపై; ఒణుగినన్‌= (వాలగా; అంతకున్‌= 
ధృతరాష్ట్రుడు సొమ్మసిల్లటానికి; మున్ను+అ= ముందుగానే; పూర్వమే; వచ్చి+ఉన్న= అక్కడికి వచ్చి ఉన్న; విదురుండును 
= ఆ పేరిటి ధృతరాష్టుని తమ్ముడూ; సూతనందనుండును= సంజయుడూ; చేరి= వారిని సమీపించి; చేసేతన్‌= స్వయంగా; 
శీతల= చల్లని; జల= నీటితో; సేచన= తడపటంతోనూ; మృదు= సుకుమారమైన; వ్యజన= వీవనలతో; వీజనంబులతోను= 
విసరటములతోనూ; ఆ+నరనాథునిన్‌= ఆరాజు ధృతరాష్టునీ; నారీ= |స్తీలయొక్క; సముదయంబును= సమూహమునూ; 
సేదదేర్చినన్‌= మూర్చనుంచి తెప్పిరిల్లజేయగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; దీర్ణనిశ్వాసంబులు= 
నిట్టూర్పులు; అడరన్‌= అధికం కాగా (అయ్యేటట్టుగా); చింతిల్లి= విచారించి; అంతర్గతంబునన్‌= మనస్సులో; దైవంబున్‌= 
విధిని; గర్హించి= నిందించి; పాండవులన్‌= పాండురాజు కుమారులను; అగ్గించి= (ప్రశంసించి; తన= కొడుకులమాటకు 
అడ్డుచెప్పని తనయొక్క; బుద్దియున్‌= జ్ఞానాన్నీ, తెలివినీ, వివేకాన్నీ; శకుని= శకునియొక్క; వెరవును= ఉపాయాన్నీ; 

య ఠా By 

నిందించి= దూషించి; తన్నున్‌+తాను+అ= తనను తానే; ఉపశమించుకొని= శాంతింపజేసికొని, ఓఒదార్చుకొని, కుదుట 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 7 


పరచుకొని; ధైర్యంబు= మనస్సు కలత చెందకుండా ఉండే స్థితిని; చిక్కన్‌= దొరికేటట్టు: పట్టి= పట్టుకొని (తరువాతి 
యి ల! అ అ 
వచనంతో అన్వయం). 


తాత్సర్యం: సంజయుడు ఆ విధంగా కర్ల దుశ్శాసనుల మరణవార్త చెప్పి, “ఈ అనర్జాని కంతటికీ నీవు నీ 
కుమారుల నీతిమాలిన పనులను చూచీ చూడనట్టు ఊరుకోవటమే కారణం” అని చెప్పేసరికి, ధృతరాష్ట్రుడికి 
దుర్యోధనుడు కూడా చనిపోయుంటా డనిపించింది. దానితో శరీరం పట్టు తప్పింది. మూర్చవచ్చింది. అది చూచి 
అంతఃపురకాంతలందరూ బాధపడి హాహాకారాలు చేస్తూ కన్నీళ్ళు పెట్టుకొంటూ మూర్చిల్లి నేలపై పడిపోయారు. 
ధృతర్మాష్టుడు మూర్చిల్లటానికి పూర్వమే అక్కడికి చేరి ఉన్నాడు విదురుడు. అతడూ సంజయుడూ వెంటనే 
ధృతరాష్ట్రుని ముఖంమీదనూ అంతఃపురకాంతల ముఖాలమీదనూ చల్లని నీళ్ళు చిలకరించారు. సుకుమారమైన 
వీవనలతో మెలగా విసిరారు. ఈ ఉపచారాలవలన ధృతరాష్ట్రమహారాజు మూర్చనుండి తేరుకొని కూర్చున్నాడు. పెద్ద 
౧ © © 
పెద్ద నిట్టూర్పులు వచ్చేటట్లు విచారించాడు. ఇట్టి స్థితి కల్పించినందుకు మనస్సులో విధిని తిటిపోశాడు. పాండవులను 
లు లు ధా రా © 
వారి మంచినడతకు మెచ్చుకొన్నాడు. తన కొడుకులను దారిలో పెట్టుకొనలేక వా రాడించినట్లు ఆడిన తన తెలివిని 
తానే తిట్టుకొన్నాడు. శకుని చెప్పిన - అంతంలో నాశనం కలిగించే ఉపాయాన్ని (జూదమాడి పాండవులను 
గెలుద్దామనే ఉపాయాన్ని) దూషించాడు. వీటివలన ఎట్లాగో తనకుతానే దిటవు తెచ్చుకొన్నాడు. సంజయుడితో ఇట్టా 
అంటున్నాడు: 


క “తెలియ విన నీవు సెప్పిన | పలుకులు దుర్యోధనుండు వడ(డు గదా? వై 
రుల విక్రమమున సంజయ! । కల రూపెజుంగంగ. జెప్పు క్రమ్మటి నాకున్‌. 12 


ప్రతిపదార్థం: సంజయ!= సంజయా!; నీవు; చెప్పిన= ఇంతకుముందు వినిపించిన; పలుకులు= మాటలు; తెలియన్‌= 
మనస్సునకు స్పష్టమయ్యేటట్టు; వినన్‌= నేను వినలేదు; వైరుల= పగవారైన పాండవులయొక్క; విక్రమమునన్‌= పరాక్రమంవల్ల; 
దుర్యోధనుండు= నా జ్యేష్టకుమారుడయిన దుర్యోధనుడు; పడండుగదా!= పడిపోలేదు కదా!, మరణించలేదు కదా!; కలరూపు= 
ఉన్న స్వరూపం, యథార్థ విషయం; ఎయింగంగన్‌= స్పష్టంగా తెలిసికొనేటట్టు; (క్రమ్మణున్‌= మరల; నాకున్‌= నాకు; చెప్పు= 
తెలియచేయుము. 


తాత్సర్యం: 'సంజయా! నీ విదివరకు చెప్పినమాటలు దుఃఖం వలన స్పష్టంగా తెలిసేటట్టు వినలేదు. దుర్యోధనుడు 
శత్రువుల పరాక్రమంవలన నేల కొరగలేదు కదా! ఉన్నదున్నట్టు మళ్ళీ చెప్పుము”. 


చ.  అనుటయు నాత. డిట్లనియె 'నమ్మనుజేంద్రున కాజిం గర్జుండుం 

దనయులు( దమ్ములుం బడిరి దారుణ విక్రనుకేలి సల్పి నె 

టన బలుపారం బట్టి వికటంబుగ వక్షము వ్రచ్చి దుస్ససే 

నుని రుధిరంబు మారుత తనూజుండు ద్రావె మదం బెలర్ప్చంగన్‌'. 13 
ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్టుడట్టు పలుకగా; ఆతండు= సంజయుడు; ఆ మనుజ+ఇంద్రునకున్‌= ధృతరాష్ట్ర 
మహారాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఆజిన్‌= యుద్దంలో; కర్టుడున్‌= అంగరాజు; తనయులున్‌= కర్గుని 
కుమారులూ; తమ్ములున్‌= కర్షుని తమ్ములూ; పడిరి= నేల కొరగినారు; మారుతతనూజుండు= వాయుపుత్రుడు, భీమసేనుడు; 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


దారుణ= భయంకరమైన; విక్రమ= పరాక్రమం అనే; కేలి= (క్రీడ; సల్సి= ఆచరించి; నెట్టన= సాహసించి; బలుపారన్‌= బలం 
ఒప్పుగా; పట్టి= దుశ్శాసనుని పట్టుకొని; వికటంబుగన్‌= వికృతంగా, చూడటానికి అసహ్యంగా, భయంకరంగా; వక్షము= 
రొమ్ము; వ్రచ్చి= (బ్రద్దలుచేసి; దుస్ససేనుని రుధిరంబున్‌= దుశ్శాసనుని రక్తాన్ని; మదంబు= గర్వం; ఎలర్స(గన్‌= అతిశయింపగా; 
'త్రావెన్‌= (త్రాగినాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రమహారాజు అట్లా ప్రశ్నించేసరికి సంజయుడు ఆయనతో ఇట్టా చెప్పాడు: 'యుద్దంలో 
పరాక్రమాన్ని ఒక (క్రీడవలె (ప్రదర్శించి కర్ణుడూ, అతడి కుమారులూ, తమ్ముళ్ళూ మరణించారు. మహాబలశాలి 
అయిన వాయుపుత్రుడు భీముడు ఒక పరా(క్రమక్రీడ అన్నట్టుగా యుద్దంచేసి, తనబలం అంతా ఉపయోగించి 
దుశ్శాసనుని పట్టుకొని, అతడి వక్షస్థలం (బ్రద్దలు చేసి, తన బలగర్వం ప్రకటమయ్యేటట్టు అతడి రక్తం త్రాగాడు. 


విశేషం: ఈ పద్యంలో దేహళీదత్తదీపన్యాయంగా తిక్కనగారు 'దారుణవిక్రమకేలి సల్పి' అన్నది ప్రయోగించటం విశేషం. ఇది 
సల్పినవారు కర్షుడూ అతని తనయులూ తమ్ములూ అని చెప్పవచ్చును, భీమసేనుడనీ అన్వయించవచ్చు. ఇందులో 
మారుతాత్మజుడు అని భీముడిని పేర్కొనటం కూడా సార్ధకం. బలశాలులలో బలిష్టుడు వాయువు. అతడి ఆత్మజుడు కనుక 
భీముడు దుళశ్ళాసనుడిని అట్లా చంపగలిగాడు అన్నది సాభిప్రాయం. 
క అనిన విని 'యంత కేమియు । నన కూరకయుండు సంజయా! నీ మాటల్‌ 

విననేరదు విభ్రాంతిని । మునింగినయది చిత్త మని విమూఢాత్మకుండై. 14 
ప్రతిపదార్థం: అనినన్‌= అని సంజయుడు చెప్పగా; విని= ధృతరాష్ట్రమహారాజు ఆలించి; సంజయా!= ఓ సంజయా!; 
అంతకున్‌= ఆ చెప్పిన దానికంటె అధికంగా; ఏమియున్‌= ఇతరమైన అశుభవార్త ఏదీ; అనక= చెప్పుకుండా; ఊరక= 
మాటాడక; ఉండు= ఉండుము; చిత్తము= నా మనస్సు; విభ్రాంతిని= కలవరపాటులో; మునిగిన+అది= మునిగిపోయింది; నీ 
మాటల్‌= నీవికపైని చెప్పబోయే పలుకులు; వినన్‌= వినటానికి; నేరదు= శక్తి కలదికాదు; అని= అని పలికి; విమూఢ= 
కలవరపడిన; ఆత్మకుండు+ఐ= మనస్సు కలవాడై. (అనియెన్‌= అని - 15వ వచనంలోని (క్రియతో అన్వయం) 


తాత్పర్యం: సంజయుడు కర్లదుశ్ళాసనాదుల మరణ విషయం మళ్ళీ చెప్పేసరికి ధృతరాష్ట్రుడి మనస్సు పనిచేయటం 
మానేసింది. అందువలన ఆయన 'సంజయా! ఇంకేమీ చెప్పకుము. 'నా మనస్సు చాలా కలత చెందింది. అందువలన 
దానికి ఇక వినేశక్తి లేదు. కనుక మాటాడకుండా ఊరుకొమ్ము' అన్నాడు. అట్లా పలికి, కలత చెందిన మనస్సుతో. 


వ. ధృతరాష్తుండు వమ్రూనుపడి యుండి కొండొకసేపునకు సేదదేజి యాసూతనందనున కిట్లనియె. 15 


ప్రతిపదార్థం: ధృతర్యాష్టుండు= ధృతరాష్ట్రమహారాజు; (మ్రానుపడి= కొయ్యబారి; ఉండి= ఉండిపోయి; కొండొకసేపునకున్‌= 
ఒక కొంత సమయానికి, సేదదేజీ= (మ్రానుపాటునుంచి తెప్పరిల్లి; ఆ సూతనందనునకున్‌= ఆ సంజయునితో; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ విధంగా పలికి ధృతరాష్ట్రమహారాజు కొయ్యబారిపోయాడు. అట్టా కొంతసేపు ఉండి, ఆ స్థితినుంచి 
తెప్పిరిల్లి సంజయుడితో ఈ విధంగా పలికాడు. 


క _ 'నా దుర్ణయమునం జేసియు । నా దుర్యోధనుని బుద్దిహాని వలననుం 
గాదె? యిటులగుట మర్మ వి । భేదన మగు శోకమింత పెల్లయి యున్నే! 16 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 9 


ప్రతిపదార్థం: ఇటులు= ఈ విధంగా; అగుట= పరిణమించటం; నా= నాయొక్క; దుర్లయమునన్‌+చేసియున్‌= దుష్ట్రమైన 
నీతివల్లనూ; ఆ దుర్యోధనుని= ఆ దుర్యోధనునియొక్క; బుద్దిహానివలననున్‌= బుద్ది క్షీణించటం వల్లనూ; కాదె?= కదా?; 
మర్మ ఆయువు పట్టులను; విభేదనము+అగు= (బ్రద్దలుచేసే; శోకము= వగపు; ఇంత= ఈ పరిమాణంలో; పెల్లు+అయి= 
అధికమై; ఉన్నే?= ఉండునా!. 


తాత్సర్యం: నా దుర్నీతి వలననూ దుర్యోధనుడికి బుద్దిలేనందువలనను కదా ఈ పరిణామం సంభవించింది! నా 
ఆయువు పట్టులను చీల్చే ఈ శోకం ఇంత అధికంగా ఉంటుందా! 


వ. దుఃఖుంబు నిస్తరింపనోపుదునొకో యని తలంచుచున్న నాదు సంశయంబు వాయ నింతకు మున్ను 
కయ్యంబునం గడచనిన మనవారిని వారి వారిని నేర్పడం జెప్పు' మనిన నతనికి సంజయుం డిట్లను; 
“మనయందు భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్శాసన లక్ష్యణాదులును వారలలోన విరాట శతానీక ద్రుపద 
ఘటోత్కచాభిమన్యు పాండ్యప్రముఖులును బేరువేర నిట్టిట్టి వారిచేత నిట్టిట్టి వారు దెగి' రని యేర్వడ 
నెజింగించిన, నమ్మహీపతి 'గురుసేన నింక నెవ్వరు గలిరని యడుగుటయు నతండశ్వత్థామ కృతవర్మ శల్య 
శకుని కృపాచార్యులం బేర్కొని బ్రదికియున్న కురుకుమారులను గర్జు కొడుకులలో నున్న వారలను మరియుంగల 
యోధులను జెప్పి వీరలంగొని యనికి నుత్సహించి పొను(గువడ్డ యగ్గి వేండిమి వోని వా(డిమితో 
దుర్యోధనుండు ధైర్యంబవలంబించి జయార్దియై యున్నవా(డనిన విని కొడుకుకడిమికి వెడవెడ యూఅడిల్లిన 
యుల్లంబునం దనవారు పెక్కండ్రు వొలిసిన యలమట మునింగి యొక్కింత ప్రొద్దూరకుండి రాధేయుదెగుట 
దలపోసి యమ్మనుజనాథుండు. 17 


ప్రతిపదార్థం: దుఃఖంబు= బాధను; నిస్తరింపన్‌= దాటటానికి; ఓపుదున్‌+ఒకో?= సమర్ధుణ్ణి కాగలనా?; అని= ఈవిధంగా; 
తలంచుచున్‌+ఉన్న= భావిస్తున్న; నాదు= నాయొక్క; సంశయంబు= సందేహం; పాయన్‌= తొలగిపోవటానికి; ఇంతకున్‌= 
ఇప్పటికి; మున్ను= పూర్వము; కయ్యంబునన్‌= యుద్దంలో; కడచనిన= చనిపోయిన; మనవారినిన్‌= మన పక్షంలోనివారినీ; 
వారివారినిన్‌= పాండవుల పక్షంలోని వారినీ; ఏర్పడన్‌= స్పష్టం అయ్యేటట్టుగా; చెప్పుము; అనినన్‌= అని అడుగగా; అతనికిన్‌= 
ధృతర్మాష్టునకు; సంజయుండు= సంజయుడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెపుతున్నాడు; మన+అందున్‌= మనపక్షంవారిలో; 
భీష్మ ద్రోణ కర్ల వికర్ల వృషసేన దుళ్ళాసన లక్ష్మణ+ఆదులును= భీష్ముడు, (ద్రోణుడు, కర్షుడు, వికర్ణుడు, వృషసేనుడు, 
దుళ్ళాసనుడు, లక్ష్మణుడు మొదలయిన వారూ; వారలలోనన్‌= పాండవుల పక్షంలో; విరాట శతానీక (ద్రుపద ఘటోత్కచ+ 
అభిమన్యు పాండ్య (ప్రముఖులును= విరాటుడూ, శతానీకుడు, (ద్రుపదుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, పాండ్యుడు 
మొదలయినవారూ; పేరు+పేరన్‌= పేరుపేరునా; ఇట్టి+ఇట్టి వారిచేతన్‌= ఇటువంటి ఇటువంటి వారివల్ల; ఇట్టి+ఇట్టివారు= 
ఇటువంటి ఇటువంటివారు; తెగిరి= మరణించారు; అని= ఈ విధంగా; ఏర్పడన్‌= స్పష్టం అయ్యేటట్టుగా; ఎజీంగించినన్‌= 
తెలియజేయగా; ఆ+మహీపతి= ఆ భూభర్త ఆ రాజు ధృతరాష్ట్రుడు; కురుసేనన్‌= కౌరవసేనలో; ఇంకన్‌= మిగిలి; ఎవ్వరు= 
ఏ వీరులు; కలరు+అని= జీవించి ఉన్నారు అని; అడుగుటయున్‌= అడుగగా; అతండు= సంజయుడు; అశృత్తామ= ఆ 
పేరుగల (ద్రోణపుత్రుడిని; కృతవర్మ= ఆ పేరుగల యాదవవీరుణ్ణి; శల్య= మద్రరాజునీ; శకుని= దుర్యోధనుని మేనమామనూ; 
కృపాచార్యులన్‌= (ద్రోణుని బావమరది అయిన కృపాచార్యుణ్లీ; పేర్కొని= చెప్పి; (బ్రదికియున్న= జీవించి ఉండిన; 
కురుకుమారులను= కౌరవులను; కర్షుకొడుకులన్‌= కర్లుని కుమారులలో; ఉన్నవారలన్‌= జీవించి ఉన్నవారినీ; మణియున్‌+ 
కల= వీరుకాక ఇంకా ఉన్న; యోధులను= యుద్ధవీరులనూ; చెప్పి= పేర్కొని; వీరలన్‌= ఈ మిగిలిన వీరుల్ని; కొని= 
వెంటబెట్టుకొని; దుర్యోధనుండు= దుర్యోధనుడు; అనికిన్‌= యుద్దానికి; ఉత్సహించి= పూనుకొని; పొనుంగు+పడ్డ= నివురుగప్పిన; 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగ్గి= నిప్తుయొక్క; వేండిమి+పోని= వెచ్చదనంవంటి; వాండిమితోన్‌= పరాక్రమంతో; ధైర్యంబు= కలతచెందని మనఃస్థితిని; 
అవలంబించి= ఆధారం చేసుకొని, పట్టుకొని; జయ+అర్థి+ఐ= జయంకోరువాడయి; ఉన్నవాండు= ఉన్నాడు; అనినన్‌= అని 
ఈ (ప్రకారంగా చెప్పగా; ఆ+మనుజ నాథుండు= ఆ నరేశ్వరుడు (ఆ ధృతరాషస్త్రమహారాజు); విని= ఆలించి; కొడుకు= తన 
కుమారుడైన దుర్యోధనునియొక్క; కడిమికిన్‌= పూనికకు; వెడవెడ= కొంచెము కొంచెముగా; ఊజడిల్లిన= కుదుటపడిన; 
ఉల్లంబునన్‌= మనస్సుతో; తనవారు= తన పక్షంవారు; పెక్కం(డ్రు+పొలిసిన= చాలామంది మరణించారన్న; అలమటన్‌= 
దుఃఖంలో; మునింగి= నిమగ్నుడై; ఒక్క+ఇంత= కొంచెము; (ప్రొద్దు= సమయము; ఊరకుండి= మాటాడకుండా ఉండి; 
రాధేయు+తెగుట= కర్గునియొక్క మరణం; తలపోసి= తలచుకొని. 


తాత్సర్యం: ఈ దుఃఖం నేను వదలించుకొనగలనా? అని అనుకొంటున్నాను. ఉభయ పక్షాలలోనూ (బతికి ఉన్న 
వారెవరా పోయినవారెవరా అని సందేహంగా ఉన్నది. అది తొలగిపోయే విధంగా యుద్దంలో ఇంతవరకు మనపక్షంలో 
ఎవరు పోయారో, పాండవుల పక్షంలో ఎవరు చనిపోయారో వివరంగా చెప్పుము” అని అడిగిన ధృతరాష్ట్రమహారాజుతో 
సంజయుడు ఇట్లా చెపుతున్నాడు. 'మన పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, వికర్ణుడు, వృషసేనుడు, దుశ్చాసనుడు, 
లక్ష్మణుడు మొదలయిన వారు చనిపోయారు. పాండవపక్షంలో విరాటుడు, శతానీకుడు, (ద్రుపదుడు, ఘటోత్కచుడు, 
అభిమన్యుడు, పాండ్యరాజు మొదలయినవారు నేలకొరిగారు. ఇట్టా ఇటువంటివారు ఇటువంటివారివలన ప్రాణాలు 
కోల్పోయారు” అని చెప్పాడు. అది విని ధృతరాష్ట్ర మహారాజు 'మన సైన్యంలో ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు?” అని 
అడిగాడు. దానికి సంజయుడు ఇట్లా సమాధానం చెప్పాడు. అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు 
బ్రదికి ఉన్నారని చెప్పాడు. ఇంకా జీవించి ఉన్న ధృతరాష్ట్రుని కుమారులపేర్లూ కర్షుని కొడుకులలో మిగిలినవారి 
సేర్ణ్టూ ఇంకా ఉన్న పోటరుల పేర్లూ చెప్పాడు. ఈ మిగిలినవారిని వెంటబెట్టుకొని యుద్దం చేసి విజయం 
సాధించదలచుకొన్నాడు దుర్యోధనుడు అని చెప్పాడు. అయితే నివురుగప్పిన నిప్పు వేడి ఎలా ఉంటుందో దుర్యోధనుడి 
శౌర్యం ఇపుడలా ఉన్నదన్నాడు. అయినా అతడు ధైర్యంతో ఉన్నాడన్నాడు. అది వినేసరికి తన కుమారుడి ప్రయత్నంవల్ల 
ధృతరా ష్టుడికి అల్ఫాల్పంగా మనస్సులో ఊరట కలిగింది. అయినా తన పక్షం వాళ్ళు చాలామంది చనిపోయారే 
అని మళ్ళీ దుఃఖం ముంచుకొనివచ్చింది. అందువలన కొంచెంసేపు మాటాడలేదు. ఇంతలో అంతటి కర్గుడు 
చనిపోవట మేమిటి అనిపించి ఇట్టా అన్నాడు: 


తే.  'ఆలలోని యాంబోతును బోలె నొప్పు । గురు బలంబులో నున్మదద్విరదమూర్తి 
సింహసంహననుండు నిస్సీమ విక్ర । మాభిరాముండు వోయెనే? యక్కటకట!' 18 


ప్రతిపదార్థం: ఆలలోని= ఆవుల మధ్యఉన్న; ఆంబోతును+పోలెన్‌= వృషభంవలె; కురు, బలంబులోన్‌= కౌరవుల సైన్యంలో; 
ఒప్తు= అందగించే; ఉన్మద= మదించిన; ద్విరదమూర్తి= ఏనుగురూపంవంటి రూపం కలవాడు; సింహసంహననుండు= 
సింహంయొక్క మేను కలవాడు; నిస్సీమ= హద్దులేని; విక్రమ= పరాక్రమంచేత; అభిరాముండు= '్రకాశించేవాడు (అయిన 
కర్ణుడు); పోయెన్‌+ఏ?= మరణించినాడా?; అక్కట+అకట!= అయ్యయ్యో!. 


తాత్సర్యం: “కర్ణుడి ఆకారం మదించిన ఏనుగువలె ఉండేది. అతడు సింహం లాంటి శరీరం కలవాడు. అతడి 
పరాక్రమానికి అంతులేదు. ఆలాంటి పరాక్రమంతో (ప్రకాశిస్తూ అతడు కౌరవసైన్యంలో ఉంటే ఆవులమధ్య 
ఆబోతున్నట్టుండేది. అంతటివాడు పడిపోయాడా? అయ్యయ్యో!” 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 1 
వ. అని తొడంగి హాహాకారంబు లెసంగ రోదనంబు సేయుచు. 19 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; తొడంగి= పూనుకొని; హాహాకారంబులు= అయ్యో అయ్యో అనే ధ్వనులు; ఎసంగన్‌= 
ఎక్కువ అయ్యేటట్టుగా; రోదనంబు+చేయుచున్‌= శోకిస్తూ. (“ఉగ్గడించినన్‌” అనే 24వ వచనంలోని దానితో అన్వయం) 


తాత్సర్యం: ఈవిధంగా ధృతరాష్ట్ర మహారాజు అయ్యో అయ్యో అని శోకిస్తూ (సంజయుడితో ఇట్టా అన్నాడు.) 


క. “సంజయ! మురభంజనుని ధ | నంజయునిం జీరికింగొనండు కర్ణుం డిం 
ద్రుం జెనకియైన గెలుతు న । నుం జచ్చెన? యట్టివాండునుం గయ్యమునన్‌. 20 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయా!; కర్షుడు= అంగరాజు; మురభంజనునిన్‌= శ్రీకృష్ణుడినీ; ధనంజయునిన్‌= అర్జునునీ; 
చీరికిన్‌+కొనండు= లేశమైన లక్ష్యపెట్టడు; ఇం(ద్రున్‌= దేవేంద్రుని; చెనకి+ఐనన్‌= ఎదిరించి కూడా; గెలుతున్‌= జయింతును; 
అనున్‌= అని పలికేవాడు; అట్టివాడునున్‌= అటువంటివాడు కూడా; కయ్యమునన్‌= యుద్దంలో; చచ్చెన్‌+ఎ?= మరణించినాడా? 


తాత్పర్యం: 'సంజయా! కర్షుడు కృష్ణుడినీ, అర్జునుడినీ కొంచెమైనా లెక్కజేసేవాడు కాడు. దేవేంద్రుడిని కూడా 
ఎదిరించి గెలుస్తాననేవాడు. అటువంటివాడు కూడా యుద్దంలో మరణించాడా? 


విశేషం: ఇందులో తిక్కనగారు కృష్ణుడికి పర్యాయంగా 'మురభంజనుని' అని ప్రయోగించారు. మురాసురుడు నరకాసురుడి 
సేనానాయకుడు. నరకుడు వరుసగా గిరి-శస్త్ర-జల-అగ్ని-అనిల దుర్గాల నడుమ ఉన్నాడు. వీటినన్నిటినీ దాటినా మురాసురుడు 
పదివేల పాశాలతో ఏర్పరచిన జాలములున్నాయి. ఈ చివరి దుర్గం దాటడం కష్టం. దినిని ఖడ్గంతో ఛేదించాడు కృష్ణుడు. 
ఈ అసురుడికి ఐదు తలలు. నీళ్ళలో నిద్రిస్తున్నాడు. కృష్ణుడు శంఖధ్వనికి లేచాడు. యుద్దంలో అతడిని సంహరించి 
మురభంజనుడైనాడు కృష్ణుడు. అట్టివాడిని సంహరించిన వాడి నీతి లెక్క పెట్టడని సారస్యం. అట్టిదే అర్జున పర్యాయం 
'ధనంజయుని' అన్నది. 'ధరణి యెల్ల గెల్చి తగ ధనంబులు గొనియున్కి నే ధనంజయుండ నైతి నని అర్జునుడే 
ఉత్తరగోగ్రహణంలో చెప్పాడు ఉత్తరుడితో. అట్టి విశ్వవిజేతను గూడా లెక్కచేయడు అని సారస్యం. ఇంద్రుడిని ఎదిరించి 
గెలుస్తాననటంలో విశేషం ఉన్నది. ఊరకున్నవాడిని రెచ్చగొడితే సహజపరా(క్రమానికి, ఈ రెచ్చగొట్టటం దోహదమై మరీ 
విజృంభిస్తాడు. అందులోనూ మహైశ్వర్యశాలి త్రిలోకాధిపతి ఇంద్రుడు. యమాదులు అతడి సహాయకులు. అతడిని ఎదిరించి 
అయినా గెలుస్తాననటం మరీ పగ్గె. 'కయ్యమునన్‌' అన్నది కూడా సవిశేషమే. ఎంతటివాడైనా ఏ దొంగచాటు దెబ్బవలననో 
అయితే మరణించటం సంభవం కాని, సరాసరి ముఖాముఖి జరిగిన యుద్దంలో మరణించాడా అని వింత. 'చచ్చెనె 
అట్టివాండునున్‌ అనటంకూడా ధృతరాష్ట్రుడి మనస్టితికి సూచకమే. ఇతరుల ఆలోచనవలన ఎవరికైనా కలిసివచ్చినంతకాలం 
వాళ్ళు మెప్పులందుకొంటారు. ఒకడిమీద ఆశపెట్టుకొని, అదీ అతడు చెప్పిన మాటలమీద ఆశపెట్టుకొని, అది అడియాస 
అయితే, అందువలన సర్వనాశమయితే కలిగే ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అట్టి వాడూ చచ్చాడా? అనటం ధృతరాష్ట్రుడి 
మనఃస్థితిని తెలియజేస్తుంది. 


ధృతరాప్టు(డు గర్హు మరణంబు విని పలవించుట (సం. 8-5-10) 


(ఈక 


పాండుసూనులతోడి పగకోర్టె నెవ్వని । యుత్సాహమూంది సుయోధనుండు 
వైదేహపాంద్రాదివసుధేశు లెవ్వని । కడిమి సొంపున నరిగాంపులైరి 
మనమూంక లెవ్వని పెను. బ్రాపుగాంచి గ । ర్వితములై సంగరక్రీడ సలుపు 
నద్దుతం బొనరించు నమరుల కెవ్వని । యసమాన వివిధ దివ్యాస్త మహిమ 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. యట్టి కర్టుం డీల్గెనట్టె! యింకెక్కడి । బ్రదుకు మనకు నేటి భండనంబు? 
దీని వినియు నాదు మానసం బేమియు. । గాదు వజ్రమయము గాంగనోపు. 21 


ప్రతిపదార్థం: సుయోధనుండు= దుర్యోధనుడు; ఏ+వాని= ఎవనియొక్క; ఉత్సాహము= పూనిక; ఊంది= అవలంబముగా 
చేసికొని; పాండుసూనులతోడి= పాండవులతో; పగకున్‌= విరోధానికి; ఓర్చెన్‌= సమకట్టినాడో, సిద్దపడినాడో; వైదేహ= విదేహ 
దేశపురాజు; పౌండ్ర= పుం(డ్రదేశాధిపతి; ఆది= మొదలయిన; వసుధా+-ఈశులు= భూపతులు; ఎవ్వని= ఎవ్వనియొక్క; కడిమి= 
పూనికయొక్క; సొంపునన్‌= అందముచే; అరి+కాయులు+ఐరి= కప్పంకట్టేవారైనారో; మన= కౌరవులయొక్క; మూ(కలు= 
సైన్యాలు; ఎవ్వని= ఎవ్వనియొక్క; పెను= పెద్ద, గొప్ప; ప్రాపు= అండ; కాంచి= చూచుకొని; గర్వితములై= గర్వపడినవై; 
సంగరక్రీడ= యుద్దమనే ఆట; సలుపున్‌= చేయునో, ఆడునో; ఎవ్వని= ఎవ్వనియొక్క; అసమాన= సాటిలేని; వివిధ= 
రకరకాలైన; దివ్య= స్వర్గలోకంలో పుట్టిన; అస్త్ర= మం(త్రప్రయుక్తాలైన ఆయుధాలయొక్క; మహిమ= (ప్రభావం; అమరులకున్‌= 
దేవతలకు కూడా; అద్భుతంబు= ఆశ్చర్యం; ఒనరించున్‌= కలిగించునో; అట్టి= అటువంటి (ఇదివరకు చెప్పిన గుణవిశేషాలు 
కలిగిన); కర్గుడు; ఈల్లెన్‌+అట్టె!= మరణించినాడట, ఎంత ఆశ్చర్యం!; ఇంకన్‌= ఇట్టి కర్ణుని మరణం తరువాత కూడా; 
మనకు; ఎక్కడి (బ్రతుకు= (బ్రతుకెక్కడ?; ఏటి= ఎక్కడి; భండనంబు?= యుద్దం?; దీనిన్‌= ఈ కర్టుని మరణాన్ని; 
వినియున్‌= వినిన తరువాతకూడా; నాదు= నాయొక్క; మానసంబు= హృదయం; ఏమియున్‌= ముక్కలూ, చెక్కలూ, 
చీలికలూ, చంచలమూ కూడా; కాదు= కాకుండా ఉన్నది; (ఇది) వజ్రమయము= (దేనిచేతనూ (బ్రద్దలుకాని) వజ్రాలతో 
నిర్మించినది; కాంగన్‌+ఓపున్‌= అయి ఉంటుంది. 


తాత్పర్యం: కర్టుడు సామాన్యుడు కాడు. సుయోధనుడిని సంతోషపెట్టాలనే అతడి పూనికమీదా, పాండవులను 
జయించాలనే అతడి అభిలాషమీదా ఆధారపడి దుర్యోధనుడు పాండవులంతటివారితో పగ పెట్టుకొనటానికి సిద్ధపడ్డాడు. 
కర్ణుడి ప్రయత్నంవలన విదేహ దేశాధిపతి, పుండ్రదేశ ప్రభువు మొదలయిన రాజులు దుర్యోధనుడికి 
కప్పం కట్టుతున్నారు. కర్షుడి అండచూచికొని కౌరవసేనలు ఆటాడినట్టు యుద్దం చేస్తున్నాయి. కర్గుడివద్ద ఉన్న 
దివ్యాస్తాలకు సాటి లేదు. అవి చాలా రకాలుగా ఉన్నాయి. వాటి ప్రభావం దేవతలకు కూడా ఆశ్చర్యం కొలుపుతుంది. 
అటువంటి కర్గుడే మరణించాడంటే ఇంక మనకు (బ్రతుకెక్కడ? మన మీ యుద్దంలో జయించము. ఇంత నిరాశ, 
ఇంత దుఃఖమూ కలిగించే ఈ వార్త విన్న తరువాత కూడా నా మనస్సు అట్లాగే ఉన్నది, బ్రద్దలు కాలేదు, చీలి 
పోలేదు, స్తిమితం తప్పలేదు. దీనినిబట్టి ఇది రక్తమాంసాలతోకాక, దేనితోనూ (బ్రద్దలుకాని వజ్రాలతో 
నిర్మించబడినదేమో అనిపిస్తున్నది. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. “పాండుసూనులు” అనటంలో పాండురాజే దిగ్విజయం చేసినవాడు. అతడి కుమారులు 
దేవాంశసంభూతులు కూడాను. అట్టివారితో పగ సామాన్యం కాదు అని చెప్పటం. 'మన మూఢశలు” అనటంలో కర్ణుడు లేని 
కౌరవసైన్యాలు వట్టి గుంపులు, వ్యర్ణులు అనే నిరాశవలన కలిగిన తేలికబుది తెలుస్తున్నది. కర్గుడి అస్తాలు స్వర్గంలో 
a [౫] [క ఠా — (27) pt Pa 
పుట్టాయి. దేవతలు స్వర్గంలో ఉంటారు. వారు అమరులు. మరణంలేనివారు. ఏటి ప్రభావం వారికే ఆశ్చర్యం కలిగించేదంటే 
అవి సాటిలేనివి. అదీకాక, దేవతలవద్ద ఒకొక్కరి వద్ద ఒక్కొక్క దివ్యాస్త్రం ఉంటుంది. కర్టుడివద్ద అనేకాలున్నాయి. కనుక 
ద ద ఆ [గ (ళో 
అద్భుతం. 


వ. అని విలాపించి మలియును. 22 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; విలాపించి= శోకించి; మజియును= ఇంకా. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 13 
తాత్సర్యం: ఈ రీతిగా శోకించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. పొరి బంధు పుత్ర మిత్తుల । పరిభవములు వించునిట్లు ప్రాణముతో నె 
వ్వరు నుండుదురే? యే నొ । క్కరుండును దక్కంగ నింత కష్టం బగునే? 23 


ప్రతిపదార్థం: పారిన్‌= (క్రమంగా; బంధు= చుట్టాలయొక్క; పుత్ర= కుమారులయొక్క; మి(త్రుల= స్నేహితులయొక్క; 
పరిభవములు= పరాభవాలు, నాశనాలు; వించున్‌= వింటూ; ఏను= నేను; ఒక్కరుండును= ఒక్కల్లీ; తక్కంగన్‌= తప్ప; 
ఎవ్వరున్‌= ఎవరైనా; ఇట్టు= ఈ విధంగా; ప్రాణముతోన్‌= ప్రాణాలతో; ఉండుదురే?= ఉంటారా?; ఇంత= ఇంత ఎక్కువ 
పరిమాణంకల; కష్టంబు= బాధ; అగునే?= (ఎవరికైనా) కలుగుతుందా? 


తాత్సర్యం: వరుసగా చుట్టాలూ, కొడుకులూ, మిత్రులూ చనిపోయారనీ, ఓడిపోయి అవమానం పాలయ్యారని 
వింటూ, నేను తప్ప మరొకరెవరైనా ఇట్లా ప్రాణాలతో ఉండగలరా? ఇంతకష్టం అసలు ఎవరికయినా సంభవిస్తుందా? 


వ. అని పలికి మరణోద్యుక్తుండై జలాగ్ని విషప్రాయోపవేశాదు లుగ్గడించిన విని సంజయుం డతని కిట్లనియె. 
24 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటాడి; మరణ= మరణించటానికి; ఉద్యుక్తుండై= సంసిద్దుడై; జల= నీటిలో 
దూకటం; అగ్ని= నిప్పంటించుకొనటం; విష= విషం (మింగటం; (ప్రాయోపవేశ= మరణంకోసం ఉపవసిస్తూ కూర్చోవటం; 
ఆదులు= మొదలయినవి; ఉగ్గడించినన్‌= పలుకగా; విని= ఆలకించి; సంజయుండు= సంజయుడు; అతనికిన్‌= ధృతరాష్ట్ర 
మహారాజుతో; ఇట్టు= ఈ(చెప్పబోయే) విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఇట్లా పలికి ధృతరాష్ట్ర మహారాజు ప్రాణాలు విడిచిపెట్టటానికి సిద్ధపడ్డాడు. 'నీళ్ళలో దూకుతాను లేదా 
౧ © ల అట 

నిప్పంటించుకొంటాను, లేదా విషం మింగుతాను, లేదా ప్రాణాలు పోయేవరకూ తిండి మాని కూర్చుంటాను” 

మొదలయిన మాటలన్నాడు. సంజయుడు ఆ మాటలన్నీ విని ఆ మహారాజుతో ఇట్టా అన్నాడు: 


చ. “కులమును శ్రీయు. దేజము నకుంఠితకీర్తియు. జూడం దొంటి రా 
జులకెనవత్తు నీ విటులు శోక సమాకుల చిత్తవృత్తిమైం 
గలంగుట యొప్పనే? శ్రుతము గౌరవముం బొగ డొందునట్లుగా 
నిలువుము ధీరతాతిశయ నిష్టం జలింపక యుండు భూవరా!' 25 


ప్రతిపదార్థం: భూవరా!= భూమిపతీ, రాజా!; (నీకున్న) కులమును= కులమును; శ్రీయున్‌= ధనమూ; సంపదా, రాజ్యసంపదా, 
ఉన్నతస్థితీ, గొప్పదనమూ; తేజమున్‌= తేజస్సూ; అకుంఠిత= మొక్కవోని; కీర్తియున్‌= బలాదుల వల్ల వచ్చిన పేరూ; చూడన్‌= 
చూడగా; నీవు= నీవు; తొంటి= పూర్వపు; రాజులకున్‌= భూపతులకు; ఎనవత్తు(వు)= సాటిరాగలవు; నీవు= ఇట్టి నీవు; 
ఇటులున్‌= ఈ విధంగా; శోక= వగపు వల్ల; సమాకుల= పూర్తిగా కలతచెందిన; చిత్త= మనస్సుయొక్క; వృత్తిమైన్‌= చేష్టచేత; 
కలంగుట= కలతపాలు కావటం; ఒప్పున్‌+ఏ?= తగునా?; (శుతము= విద్యా; గౌరవమున్‌= గొప్పదనమూ, మన్ననా; పొగడు+ 
ఒందు+అట్టుగాన్‌= (ప్రశంసపొందే విధంగా; నిలువుము= నిలబడుము; ధీరతా= ధైర్యంయొక్క; అతిశయ= ఎక్కువయొక్క; 
నిష్టన్‌= ఉనికితో; చలింపక= నిలకడతో; ఉండు= (ప్రవర్తించు. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజా! నీకున్న వంశమూ, సిరిసంపదలూ, తేజస్సూ, ఎదురులేని పేరుప్రతిష్టలూ చూస్తే నీవు 
పూర్వరాజులతో సరితూగగలవు. ఇటువంటి నీవు ఇట్లా దుఃఖపడి మనస్సు కలవరపరచుకొనటం తగదు. నీ చదువూ 
నీ గొప్పదనమూ నీకు గల మన్ననా నలుగురు మెచ్చుకొనేటట్టు నిలబడుము. నీ మహాధైర్యం చలించకుండా 
ఉండుము.’ 


వ. అనుటయు నాంబికేయుండు సంజయున కిట్లనియె. 26 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (సంజయుడు అట్టా) పలికిన తరువాత; ఆంబికేయుండు= అంబికా కుమారుడయిన ధృతరాష్ట్రుడు; 
సంజయునకున్‌= సంజయునితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: సంజయు డా విధంగా పలికిన తరువాత ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు: 


తే. 'శోకవారిధిపారంబు నాకు( బొంద, । నేల వచ్చు? జిత్తంబునం గీలుకొని య 
సహ్యమై కర్ణ మరణోపజనితమైన । పరిభవం బను శల్య మాతురత( జేయ. 27 


ప్రతిపదార్థం: కర్ల= కర్గునియొక్క; మరణ= మరణించటంచేత; ఉపజనితము+ఐన= సంభవించిన; పరిభవంబు= పరాభవం, 
నాశనం, ఓటమి; అను= అనే; శల్యము= బాణం; చిత్తంబునన్‌= మనస్సులో; కీలుకొని= నాటుకొని; అసహ్యము+ఐ= 
భరింపరానిదై; ఆతురతన్‌+చేయన్‌= పీడ కలిగిస్తుండగా; నాకున్‌= నాకు; శోక= వగపు అనే; వారిధి= సముద్రంయొక్క; 
పారంబు= అవతలిగట్టు; పొందన్‌= పొందుట; ఏలవచ్చున్‌= ఎట్టా సాధ్యమౌతుంది. 


తాత్పర్యం: కర్షుడి మరణం వలన సర్వనాశనమైపోయింది. ఓడిపోయాము అనే భావం ఒక బాణంవలె నా గుండెలో 
దిగి ఉండి భరించరాని బాధ కలిగిస్తున్నది. దీనివలన వస్తున్న శోకం ఒక సముద్రంవలె ఉన్నది. ఇట్టి పరిస్థితిలో ఈ 
శోకం అనే సముద్రాన్ని దాటటం నాకు ఎట్లా సాధ్యమౌతుంది? 


క. పారుష మేటికి దైవం । బేరూపున( జూడ ఫలద మే మందము దో 
సార నితాంతోజ్జ్వలు( డగు । నారాధేయుండు సచ్చె నర్గునుచేతన్‌. 28 


ప్రతిపదార్థం: పౌరుషము= మానవ (జీవుడి) ప్రయత్నం; ఏటికి?= ఎందుకు?; దైవంబు= విధి; ఏరూపునన్‌= ఏ విధంగా; 
చూడన్‌= చూచినా; ఫలదము= ఫలం ఇచ్చేది; దోస్సార= బాహువులయొక్క బలంచేత; నితాంత= ఎల్లప్పుడు; ఉజ్జ్వలుండు+ 
అగు= (ప్రకాళించేవాడైన; ఆ రాధేయుండు= అంతటి కర్ణుడు; అర్జునుచేతన్‌= (అంతటివాడుకాని) అర్జునుని చేతిలో; 
చచ్చెన్‌= మరణించాడు; ఏమి+అందము= ఏమి చెప్పగలము? 


తాత్పర్యం: జీవుడు చేసే ప్రయత్నం నిప్పయోజనం. ఎట్టా ఆలోచించినప్పటికి చేసిన కర్మకు ఫలం ఇచ్చేది విధియే. 
నిరంతరం బాహుబలంతో (ప్రకాశిస్తూ ఉండే అంతటి కరుడు అర్జునుడి చేతిలో చనిపోయాడు. విధియే ఫలాన్నిస్తుందని 
అనక ఇంక ఏమి అనగలము? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 15 


క. అలఘుతరాయువు నాకుం । గల దది యెట్లనినం బోర గర్జుని పా టే 

దెలియవిన(గ నా డెందము | పలువభియలు గాక యున్న భంగి నెటింగితిన్‌. 29 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; అలఘుతర+ఆయువు= మిక్కిలి పెద్దదైన ఆయుస్సు; కలదు= ఉన్నది; అది= ఆ విషయం; 
ఎట్టు= ఏ విధంగా తెలిసినది; అనినన్‌= అనగా, అంటే; పోరన్‌= యుద్దంలో; కర్గునిపాటు= కర్షునియొక్క పడిపోవటం; ఏన్‌= 


నేను; తెలియన్‌= స్పష్టంగా తెలిసేటట్టు; వినగన్‌= వినియుండినప్పటికీ; నా డెందము= నా హృదయం; పలు= అనేకమయిన; 
పజీయలు= ముక్కలు; కాక= అయిపోవక; ఉన్న= ఉండిన; భంగిన్‌= పద్దతిచేత; ఎజింగితిన్‌= తెలిసికొన్నాను. 


తాత్సర్యం: నాకు చాలా దీర్చాయువున్నది. అది ఎట్టా చెప్పగలనంటే, కర్షుడు యుద్దంలో మరణించాడు అనే మాట 
స్పష్టంగా విన్న తరువాత కూడా నా హృదయం ఎన్నో ముక్కలై పోకుండా ఉన్నందువల్ల నాకు చాలా ఆయువున్నదని 
తెలిసికొన్నాను. 
క. మును లోకముచే సత్కృతి । గని నెగడెడు వా(డ నాకు గలవారెల్లం 

జన శోచ్యుండ నై దుర్దశ । నునికి మనికి యగునె? దీని కోర్వ(గ వశమే? 30 


ప్రతిపదార్థం: మును= పూర్వం, ఇదివరకు; లోకముచేన్‌= జనంచేత; సత్కృతి= సత్కారం; కని= పొంది; నెగడెడువాండన్‌= 
ఒప్పి ఉండేవాణ్ణి; నాకున్‌= అట్టినాకు; కలవారెల్లన్‌= ఉన్నవారందరు; చనన్‌= మరణించగా; శోచ్యుడను+ఐ= శోకింపదగినవాడనై; 
జాలిపడదగినవాడనై; దుర్రశన్‌= కష్టదశయందు; ఉనికి= ఉండటం; మనికి= జీవించటం; అగున్‌+ఎ= తగునా?; దీనికిన్‌= ఇట్టి 
స్థితిని; ఓర్వంగన్‌= సహించటం; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: ఒకప్పుడు నన్ను లోకం గౌరవించేది. ఇప్పుడు నా బంధుమిత్రాదులందరూ మరణించారు. అందరూ 
నన్ను చూచి అయ్యో అని జాలిపడదగిన స్థితికి వచ్చాను. ఇట్టి స్థితిలో బ్రతకటమూ ఒక (బ్రతుకా? ఇట్టి స్థితిని 

థి ల థి ల థి 
భరించగలనా? 


సీ, _ దుఃఖ పరంపర ద్రొక్కున బెట్టె నా । చిత్తంబు ననిమిషసింధు తనయు 
పడుటయు ద్రోణుండు పరలోకమున కే(గు | టయు సూతజుని తెగుటయును వినియు 
నందుల గర్జుండు లేమి యత్యంత దుఃఖంబు । సేసె దుర్యోధను నాస మానె 
నత. డేడుగడయును నైయుండు నతనికి । నెవ్వరు గలరు దిక్కింక జెపుమ 


ఆ. మన బలంబుచేవయును వైరిసైన్యంబు | భయము. జెడంగ రాధపట్టి గొంతి 
పట్టిచేత సమసి పడియున్న వాండె? వా । సవుని కడిమి. బడిన జంభునట్లు. 31 


ప్రతిపదార్థం: దుఃఖపరంపర= దుఃఖాల వరుస; నా చిత్తంబున్‌= నా మనస్సును; (త్రొక్కునన్‌= ఒత్తిడిలో, బాధలో; పెట్టెన్‌= 
ఉంచినది; అనిమిషసింధు= దేవనది అయిన గంగానదియొక్క; తనయు= కుమారుడైన భీష్మునియొక్క; పడుటయున్‌= 
పడిపోవటమూ, మరణించనుండటమూ; |ద్రోణుండు= (ద్రోణాచార్యుడు; పరలోకమునకున్‌+ఏంగుటయున్‌= పై లోకానికి 
పోవటము(మరణించటమూ); సూతజుని= సూతపుత్రుడైన కర్గునియొక్క; తెగుటయును= మరణించటమూ; వినియున్‌= 
వినికూడా; అందున్‌= ఆ ముగ్గురి పడిపోవటాలలోనూ, లేదా దుఃఖపరంపరలోనూ; కర్టుడులేమి= అంగరాజు లేకపోవటం; 
అత్యంత= మిక్కిలి; దుఃఖంబు+చేసెన్‌= దుఃఖాన్ని కలిగించింది; దుర్యోధను+ఆస= దుర్యోధనునియొక్క విజయాశ, లేదా 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్యోధనుడు బ్రతికి ఉంటాడనే ఆశ; మానెన్‌= విడిచిపోయింది; అతండు= కర్షుడు; అతనికిన్‌= దుర్యోధనునికి; ఏడుగడయునున్‌+ 
ఐ= రక్షకుడై; ఉండున్‌= ఉండేవాడు; ఇంకన్‌= ఇకముందు; దిక్కు= రక్షకులు; ఎవరు= ఎవరు; కలరు?= ఉన్సారు?; 
చెపుము+అ= తెలియజేయి; వాసవుని కడిమిన్‌= ఇంద్రుని పూనికవల్ల; పడిన= మరణించిన; జంభుని+అట్టు= జంభాసురునివలె; 
రాధపట్టి= రాధకుమారుడు, కరుడు; గొంతిపట్టి చేతన్‌= కుంతీపుత్రుడయిన అర్జునుని చేత; మనబలంబు= మనసైన్యంయొక్క; 
చేవయును= బలమూ; వైరిసైన్యంబు= శత్రుసైన్యంయొక్క; భయమున్‌= జడుపూ; చెడంగన్‌= నశించిపోయేటట్టు; సమసి= 
మరణించి; పడి+ఉన్నవాడు+ఎ= పడిపోయి. ఉన్నాడా? 


తాత్పర్యం: ఒక దుఃఖం తరువాత మరొక దుఃఖం వచ్చిపడుతున్నందువలన నా మనస్సు ఒత్తిడికి గురి అయింది. 
భీష్ముడు పడిపోవటమూ, (ద్రోణుడు చనిపోవటమూ, కర్షుడు కూలిపోవటమూ దుఃఖం కలిగించాయి. ఈ మూడింటిలో 
కూడా కర్టుడు లేకుండాపోవటం మరీ దుఃఖం కలిగించింది. దీనివలన దుర్యోధనుడికి తాను గెలుస్తాననే ఆశ 
పోయింది. నాకు దుర్యోధనుడు (బతికి ఉంటాడనే ఆశ పోయింది. ఎందుకంటే దుర్యోధనుడికి రక్షణ సమస్తమూ 
కర్షుడేకదా. ఇంక కాపాడే వా రెవరున్నారు చెప్పుము? ఎవ్వరూ లేరు. జంభాసురుడు ఇంద్రుడిచేతిలో మరణించినట్లు 
అర్జునుడి చేతిలో కర్షుడు మరణించాడా? మనసైన్యానికి ధైర్యమూ, శత్రుసైన్యానికి భయమూ పోయేటట్లు చచ్చిపడి 
ఉన్నడా? 


విశేషం: అలం: ఉపమ. 'అనిమిషసింధుతనయుడు' అని భీష్ముడిని అనటంలో గంగాపుత్రునంతటి వాడని భీష్ముడి 
అజేయత్వం సూచితం. ద్రోణుడు అనటం కూడా అట్టిదే, (ద్రోణంలో పుట్టటం అంటే అద్భుతమైన పుట్టుక కలవాడు 
పోవటమేమిటి అని. అందుకు 'కర్షుడిలేమి అత్యంత దుఃఖంబుసేసో అనటంలో భీష్మద్రోణులు చేయలేని పని కర్ణుడు 
చేస్తాడని ధృతరాష్టుడు కూడా ఎంత ఆశపెట్టుకొన్నాడో, అది ఎంత అజ్ఞానజన్యమో తెలియజేస్తుంది. 


క. విను పిచ్చుకకుం టతిరయ । మున. బోకకు( బడుట, పేదముదుకండు వేశ్యా 
జనముం గోరుట దుర్యో | ధనుండింక జయంబు గొనంగం దలంచుట యరయన్‌. 32 


ప్రతిపదార్థం: విను= ఆలించు; ఇంకన్‌= కర్టుడు పడిపోయిన తరువాత కూడా; దుర్యోధను(డు; జయంబు= గెలుపు; 
కొనంగన్‌= పొందటానికి; తలచుట= భావించటం; అరయన్‌= ఆలోచింపగా; పిచ్చుకకుంటు= కాళ్ళులేనివాడు; అతిరయమునన్‌= 
మిక్కిలివేగంతో; పోకకున్‌+పడుట= నడవటానికి ప్రయత్నించటం వంటిది; పేదముదుకండు= బీదవాడయిన వృద్దుడు; 
వేశ్యాజనమున్‌+కోరుట= వెలకాంతలను వాంఛించటం వంటిది. 


తాత్సర్యం: దుర్యోధనుడు కర్షుడు చనిపోయిన తరువాత, ఇంకా యుద్దంలో గెలుస్తాననుకోవటం, కుంటివాడు 
వడి వడిగా నడవటానికి ప్రయత్నించటం వంటిది. దరిద్రుడూ వృద్దుడూ అయినవాడు వేశ్యలు కావాలనుకొనటం 
వంటిది. (నిప్రయోజన మన్నమాట.) 


విశేషం: అలం: నిదర్శన. పేదముదుకండు అనటం చాలా అర్థవంతం. వేశ్యాజనం సొమ్మిస్తేనే కాని లభించరు. వీడు పేదవాడు. 
పోనీ ఎంత డబ్బుమనిషికైనా వలపు ఉండవచ్చుగదా అంటే ఇతడు వృద్దుడు కూడా. పడుచుకు వృద్దుడిమీద వలపు అరుదు. 
అదీకాక, వృద్ధుడికి మాత్రం వనితవలన ప్రయోజనమేమిటి? ఎటుచూచినా ఇది వ్యర్థమైన ఆశ. మరొక విశేషం. ఈ 
దరిద్రవృద్దుడు కోరుకొనేది ఒక వేశ్యను కాదు వేశ్యాజనాన్ని. ఒక్కతె కూడా అలభ్యా, అనవసరమూ అయితే జనం 
కావాలనుకొనటం ఇంకా వెరి. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 17 


క _ మనలో గయ్యం బేటికి । నని ధర్మసుతుండు సెప్పె నది మీ పతి గై 
కొనం డయ్యె రోగి పథ్యా । శనమునకుం జొరని భంగి సంజయ! యెట్లున్‌. 33 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయా!; మనలోన్‌= అన్నదమ్ములమై కౌరవ పాండవుల మధ్య; కయ్యంబు+ఏటికిన్‌= 
యుద్దం ఎందుకు?; అని; ధర్మసుతుండు= యుధిష్టిరుడు; చెప్పెన్‌= తెలిపినాడు; రోగి= తెగులుగొంటు; పథ్య+ అశనమునకున్‌= 
మేలుకలిగించే అన్నానికి; చొరని భంగిన్‌= అంగీకరింపని రీతిగా; అది= ఆ యుధిస్టిరుని మాటలను; మీ పతి= మీ రాజయిన 
దుర్యోధనుడు; ఎట్టున్‌= ఏ విధముగానూ; కైకొనండు+అయ్యెన్‌= అంగీకరించాడు కాడు. 


తాత్సర్యం: మీరూ మేమూ అన్నదమ్ముల బిడ్డలము, అన్నాదమ్ములము. మనలో మనకు కలహం ఎందుకు?” అని 
యుధిష్టిరుడు చెప్పాడు. జబ్బు చేసినవాడికి పథ్యం సయించదు. అట్లాగే ఆ మంచిమాట దుర్యోధనుడికి సమ్మతం 
కాలేదు. 


విశేషం: అలం: ఉపమ. ధర్మసుతుడు అనగా ధర్మదేవత అయిన యముడి అంశవలన పుట్టిన యుధిస్టిరుడు. అతడు 
ధర్మమే చెపుతాడు. అతడు చెప్పినది మేలుచేస్తుంది అని సాభిప్రాయం. 'మీ పతి కైకొనండు"- ఇది తెలుగు వారి మాటతీరు 
పుణికి పుచ్చుకొన్న ప్రయోగం. ఒకడు ఇద్దరికీ సంబంధించిన వాడైనపుడు, మంచి చేస్తే మనవాడు, చెడుచేస్తే మీ వాడు అని 
పలకటం సహజం. దుర్యోధనుడు సంజయుడి కంటె ధృతరా(ష్టుడికే కొడుకుగా దగ్గరవాడు. కాని, యుధిష్టిరుడి మాట వినక 
చెడిపోతున్నాడు. కనుక, మీ రాజుకు అంగీకారం కాలేదు అనటం. రోగితో అతనిని పోల్చటం చాలా మనోహరం. తినగూడనిది 
తినటమూ, తినవలసినది తినకపోవటమూ రోగానికి కారణం. ఆ రోగం పోవాలంటే మళ్ళీ మేలుచేసే ఆహారమే తినాలి. కాని, 
రోగికి అది సయించదు. రోగాన్ని పెంచే అపథ్యాహారమే అప్పుడూ తింటాడు. చివరికి ఆ రోగంవలన మరణిస్తాడు. 
దుర్యోధనుడు వినగూడని మాటలు విని పాడైపోయాడు. మేలుచేసే మాట వినలేదు. 


సీ. శరతల్పమున నుండి శాంతనవుండు బీ । భత్సు దివ్యాస్త్ర వైభవము దెలుప 
దివిరి జలంబట్లు దెప్పించుకొని యవ్లు । పాండుసూనులతోడి బాంధవంబు 
నడపుము సిరి పంచి కుడుచుట మే లింత । తోం గయ్యముడిగి శాంతుండవు గమ్ము 
బ్రదుకుము నీవన్న పనుపుసేయ(డు సుయో । ధనుం డిప్పు శోకాబ్ధి మునుంగకున్నె? 


ఆ. _ పడుచు లీక లూడ్డి పట్టి యాడెడు నట్టి । పులుగు చందమయ్యె. దలంప నాయ 
వస్థ యెందు. జొచ్చువాండ? నీ యలమట । దీర్ప నెవ్వరింక దిక్కు గలరు? 34 


ప్రతిపదార్థం: సుయోధను(డు= దుర్యోధనుడు (కర్త); శాంతనవుండు= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడు 
(గర్భవాక్యంలోని కర్త); బీభత్సు= అర్జునునియొక్క; దివ్య= దేవలోకంలో పుట్టిన; అస్ర= మం(త్రప్రయుక్తాలయిన ఆయుధాల 
యొక్క; వైభవము= ఐశ్వర్యాన్ని; తెలుపన్‌+తివిరి= తెలియజేయటానికి ప్రయత్నించి; జలంబు= పాతాళజలం; అట్టు= ఆ 
విధంగా; తెప్పించుకొని= అర్జునునిద్వారా వచ్చేటట్టుచేసి; అవ్హు= ఆ సమయంలో; పాండుసూనులతోడి= పాండవులతో; 
బాంధవంబు= చుట్టరికం; నడపుము= కొనసాగించుము; సిరి= రాజ్యసంపద; పంచి= విభాగించి, (తగిన భాగం పాండవులకు 
విడదీసి యిచ్చి); కుడుచుట= (నీ వంతు నీవు) అనుభవించటం; మేలు= మంచిది; ఇంతతోన్‌= ఇంతటితో; కయ్యము+ 
ఉడిగి= యుద్దము మాని; శాంతు(డవు= శాంతించినవాడవు; కమ్ము అగుము; నీవు; (బదుకుము= సుఖంగా బీవించుము; 
అన్న= అని చెప్పిన; పనుపు= ఆజ్ఞ; చేయ(డు= ఆచరించడు; ఇప్లు= ఇప్పుడు; శోక+అబ్దిన్‌= దుఃఖం అనే సముద్రంలో; 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునుంగక+ఉండున్‌+ఎ?= మునిగిపోవక జీవించి ఉంటాడా?; తలయన్‌= ఆలోచించగా; నా+అవస్థ= నాస్ఫితి; పడుచులు= 
పిల్లలు; ఈంకలు= రెక్కలలోని భాగాలు; ఊడ్చి= పీకి; పట్టి= పట్టుకొని; ఆడెడు+అట్టి= ఆడుకొనే; పులుంగు= పక్షియొక్క; 
చందము= రీతి; అయ్యెన్‌= అయినది; ఎందున్‌= ఎక్కడికి; చొచ్చువాండన్‌?= వెళ్ళేది; ఈ+అలమట= ఈ బాధ, ఈ 
దుఃఖం; తీర్చన్‌= పోగొట్టటానికి; దిక్కు= గతి; ఇంకన్‌= మిగిలి; ఎవ్వరు కలరు?= ఎవరు ఉన్నారు?. 


తాత్పర్యం: అంపశయ్యమీద ఉన్న భీష్ముడు అర్జునుడి దివ్యాస్తాల గొప్పతనం ఏమిటో దుర్యోధనాదులకు 
తెలియజేయదలచుకొని పాతాళజలం కావాలన్నాడు. అర్జునుడు అస్త్రం ప్రయోగించి ఆ నీరు బయటికి రప్పించి 
ఎకాయెకి భీష్ముడి నోటిలో పడేటట్టు చేశాడు. అట్లా తెలియజేసిన తరువాత దుర్యోధనుడితో “పాండవులతో 
స్నేహంతో (ప్రవర్తించుము. రాజ్యం విభజించి వారివంతు వారి కిచ్చి నీ వంతు నీవు అనుభవించటం మంచిది. 
ఇప్పటికే చాలా నష్టపోయావు. యుద్దం మాని శాంతి వహించి సుఖంగా జీవించుము” అని చెప్పాడు. దుర్యోధనుడు 
ఆయన ఆదేశం మన్నించాడు కాడు. ఇపుడు సముద్రంవంటి శోకం వచ్చిపడింది. ఇందులో మునిగిపోవక బ్రదుకగలడా? 
పిల్లలు పిట్టను పట్టుకొని, దాని ఈకలు లాగివేసి ఎగురలేకుండా చేసి, ఎట్లా ఆడిస్తే అది అట్లా ఆడుతూపడి 
ఉంటుంది. ఆలోచిస్తే నేను చేసికొన్న కర్మలు నావాళ్ళనందరినీ నాకు దూరంచేసి, నన్ను నిస్సహాయుడిని చేసి, నన్ను 
అలా ఆడిస్తున్నాయి. ఈ బాధ తప్పించుకొనటానికి ఎక్కడికి వెళ్ళేది? ఈ బాధ తొలగించే వారు నా కెవరు మిగిలి 
ఉన్నారు? 


విశేషం: అలం: ఉపమ. తిక్కనగారి మహాకవిత్వం ప్రతి పదంలోనూ కనిపిస్తున్నది. 'శరతల్పమున నుండి” అనటంలో భీష్ముడు 
మరణోన్ముఖుడై ఉన్నాడు, ఆయన ఇదివరకటి వలె పక్షపాత బుద్దికలవాడు కాడు. ఇట్టి పరిస్థితిలో ఏమి చేసినా ఎల్లరిమేలుకే 
తప్ప స్వార్థంతో కాని, పక్షపాతబుద్దితోకాని, ఏ పనీ చేయడని సూచితం. శాంతనవుండు" అనటంలో ఆయన జన్మపవిత్రత 
సూచితం. భీష్ముడి తండ్రి రోగ(గ్రస్తుడిని తన చేతులతో స్పృశిస్తే అతని రోగం తొలగి శరీరం (తనువు) శాంతి వహించేది. 
కనుక అతడు శాంతతనుడు - శంతనుడు అని అనిపించుకొన్నాడు. అట్టివాని పుత్రుడు అహితం చెప్పడని సూచితం. 


అట్టిదే 'బీభత్స' శబ్దం. అర్జునుడి గొప్పతనం దీని ద్వారా చెప్పదలచుకొన్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం 
చేస్తుంటే యుద్దభూమిని చూస్తే జుగుప్పు కలిగేటట్టు చంపుతాడట. అందువలన అతడి కాపేరు. అట్టివాడికి దివ్యాస్తాలు తోడు. 
కనుక అతడితో స్నేహమే కార్యం అని స్ఫురిస్తుంది. 
వ. అని పెక్కుభంగుల నివ్వటిలు నెవ్వగలు బయలుపడం బలు మాట లాడి రాధేయు తెగిన తెజంగు తెలియ 
వినం దలంచి యిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; పెక్కు= అనేకమయిన; భంగులన్‌= విధాలుగా; నివ్వటిలు= అధికమయే; నెజ+వగలు= 
నిండు దుఃఖాలు; బయలు పడన్‌= వెలికి వచ్చేటట్టు; పలు= అనేకమయిన; మాటలు+ఆడి= పలుకులు పలికి; రాధేయు= 
కర్గునియొక్క; తెగిన= మరణించిన; తెజంగు= పద్దతి; తెలియన్‌= స్పష్టమయ్యేటట్టు; వినన్‌= వినటానికి; తలంచి= ఊహించి; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగ పలికెను. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి మనస్సులో రకరకాలుగా దుఃఖం పెల్లుబుకుతున్నది. అదంతా బయటపడే విధంగా 
ఆయన ఇంతకుముందు చెప్పినట్టు చాలా పలుకులు పలికాడు. ఆ తరువాత ఆయనకు కర్గుడు ఎట్టా నేల 
కొరిగాడో తెలిసికొనాలనిపించింది. కనుక సంజయుడితో ఇట్టా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 19 


మ. “'విజయుం దాశఢి పెనంగుచో నతని దోర్వీర్యంబు సైరించెనో 
భుజ దర్పోద్దతి( జూప నోపెనొ చలంబుం జేవయున్‌ సైన్య యు 
గృజనంబుల్‌ వినుతింప. బేర్దైనొ తొలంగం బాజెనో తెంపు న 
క్కజపుంబెంపును దీఅ డింపండు గదా! కర్ణుండు దీనాకృతిన్‌. 36 


ప్రతిపదార్థం: కర్ట్షుండు= అంగరాజు; విజయున్‌= అర్జునుని; తాంకి= ఎదుర్కొని; పెనంగుచోన్‌= పోరాడే సమయంలో; 
అతని= అర్జునునియొక్క; దోః+వీర్యంబు= బాహువులయొక్క బలం; సైరించెన్‌+ఓ= సహించినాడో; భుజ= భుజములయొక్క; 
దర్ప= గర్వంయొక్క; ఉద్దతిన్‌= విజృంభణాన్ని; చూపన్‌+ఓపెన్‌+ఒ= (ప్రదర్శింపగలిగినాడో; చలంబున్‌= పట్టుదలనూ; చేవయున్‌= 
సామర్థ్యమునూ; సైన్య= సేనలయొక్క; యుగ్మ జంటలోని; జనంబుల్‌= జనులు; వినుతింపన్‌= మిక్కిలి పొగడునట్టుగా; 
పేర్చెన్‌+ఒ= విజృంభించినాడో; తొలంగన్‌= తప్పికొనగా; పాటెన్‌+ఓ= పారిపోయినాడో; దీన+ఆకృతిన్‌= జాలికలిగించే రూపంతో; 
తెంపున్‌= సాహసమూ; అక్కజపున్‌= ఆశ్చర్యమును కలిగించే; పెంపును= అతిశయాన్ని; తీజన్‌= నశించేటట్టుగా; డింప( 
డు+కదా!= విడువడు కదా! 


తాత్పర్యం: కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొని యుద్దం చేసేటప్పుడు అతడి బాహుబలం సహించాడా? తన భుజబల 
గర్వవిజృంభణం చూపించగలిగాడా? పట్టుదలా, పారుషమూ ఉభయసేనలలోని వారూ (ప్రశంసించే విధంగా 
విజృంభించాడా? లేక పారిపోయాడా? సాహసాన్ని, అతిశయాన్ని దైన్యంతో విడిచిపెట్టలేదు గదా! 


విశేషం: కర్లుడి గురించి అట్టా చేశాడా, ఇట్టా చేశాడా అని అడుగుతూ ధృతరాష్టుడు చివర వేసిన ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తుంది. 
కర్ణుడి బలశౌర్యాల మీద ధృతరాష్ట్రుడి కెంత ఆశ ఉన్నదో, అతడి దౌర్చల్యాన్ని గురించిన స్పష్టజ్ఞానం కూడా ఉన్నదని 
ఇందువలన తెలుస్తుంది. ఘోషయా(త్రలో గంధర్వులతో యుద్దంలో తెంపూ పెంపూ విడిచి, దుర్యోధనుడిని అతడి కర్మానికి 
వదలి పారిపోయాడు. పట్టిన పట్టు విడిచిపోవటం అన్నది అతడి దౌర్బల్యం. అది ధృతర్మాష్ట్రుడికీ తెలుసు. అయినా, అతడికీ 
దుర్యోధనుడికి వలెనే ఇతడిపై ఆశ. ఆశకు అంతే కాదు, అర్థం కూడా ఉండదు. 


క _ తక్కటి సైనికు లని న । య్యొక్కని దిగవిడిచి పాణిరో? లావుం బే 
రుక్కును మెజియంగ. దోడ్చడి | పెక్కండ్రురు వడిరొ? బెరసు€ బీనుంగులుగాన్‌. 37 


ప్రతిపదార్థం: తక్కటి= మిగిలిన; సైనికులు= యుద్దభటులు; అనిన్‌= యుద్దములో; ఆ+ఒక్కనిన్‌= ఆ కర్షుని ఒక్కడినీ; 
దిగన్‌+విడిచి= విడిచిపెట్టి; పాణిరి+ఓ?= పారిపోయారా?; లావున్‌= బలమూ; పేరుక్కున్‌= అధికమైన ప్రతాపమూ; మెజయంగన్‌= 
ప్రకాశింపగా; తోడ్పడి= సాయపడి; పెక్కండ్రురు= అనేకమంది సైనికులు; పెరసున్‌= మాంసమూ; పీనుంగులుగాన్‌= శవాలూ 
అయ్యేటట్టుగా; పడిరి+ఒ?= కూలిపోయి మరణించారా? 


తాత్సర్యం: మిగిలిన యుద్దభటులు యుద్దంలో కర్టుడిని ఒక్కడినీ విడిచిపెట్టి పారిపోయారా? బలమూ, అధికమైన 
ప్రతాపమూ (ప్రకాశింపగా అనేకమంది సైనికులు సహాయపడి మాంసమూ, శవాలూ అయ్యేటట్టుగా మరణించారా? 
వ. అని మటియును. 38 


ప్రతిపదార్థం: అని= అట్లా పలికి; మణియును= ఇంకా. 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఇట్లా అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ముందర శిఖండి నిడి సం । క్రందననందను(డు సేరి గంగా తనయున్‌ 
వ్రందించె. గపటమున నా । చంద మొకటి కర్ణునందు( జర్చించిరొకో? 39 


ప్రతిపదార్థం: సం(క్రందన నందనుండు= ఇంద్రుని కుమారుడైన అర్జునుడు; ముందరన్‌= అ(గ్రభాగంలో; శిఖండిన్‌= ఆ 
పేరిటి ద్రుపదమహారాజు కుమారుని; ఇడి= ఉంచి; గంగా తనయున్‌= గంగా కుమారుడైన భీష్ముని; చేరి= సమీపించి; 
కపటమునన్‌= మోసముతో; (మ్రందించెన్‌= సంహరించాడు; ఆ చందము+ఒకటి= ఆ రీతి ఉపాయం ఒకటి; కర్షు+అందున్‌= 
కర్షుని విషయంలో కూడా; చర్చించిరి+ఒకో?= ఆలోచన చేశారా? 


తాత్సర్యం: అర్జునుడు తన అగ్రభాగంలో శిఖండిని ఉంచుకొని అతడి వెనుక తా నుంటూ భీష్ముడిని సమీపించి, 
మోసంతో ఆయనను సంహరించాడు కదా!, ఆ (ప్రకారం కర్లుడి విషయంలో కూడా కపటోపాయం ఒకటి పాండవులు 


ఆలోచించారా? 


క సామజము వడిన నశ్వ । తామవడియె నన(డె? ధర్మతనయు(డు గురునిం 
దా మడియించుటకై య । ట్టే మేని యొనర్షి రొక్కొ? యితండు వడుటకున్‌. 40 


ప్రతిపదార్థం: ధర్మతనయు(డు= యుధిస్టిరుడు; సామజము= ఏనుగు; పడినన్‌= కూలిపోగా; గురునిన్‌= గురువైన ద్రోణుని; 
తాన్‌= తాను; మడియించుటకున్‌+ఐ= సంహరించటం కోసం; అశ్యృత్సామ= అశ్వత్థామ; పడియెన్‌= కూలిపోయాడు; 
అనండు+ఎ?= అని పలుకలేదా?; ఇతండు= కర్షుడు; పడుటకున్‌= కూలిపోవటానికి; అట్టు= ఆ తీరుగా; ఏమి+ఏని= ఏదైనా; 
ఒనర్భిరి+ ఒక్కొ?= చేశారా? 


తాత్సర్యం: అశృత్తామ అను పేరుగల ఏనుగు చచ్చిపోతే, (ద్రోణుడిని సంహరించాలనే అభిప్రాయంతో, యుధిస్టిరుడే 
ఆయన కొడుకు అశ్వత్థామ అన్న (భ్రాంతి కలిగేటట్టు 'అశ్వత్భామ పడియె' అన్నాడు కదా! అట్టా కర్ణుడిని 
(cs) య (4. ౧ (ac) 


సంహరించటానికి కూడా ఏమైనా చేశారా? 


క. మాయోపాయంబుల గాం । గేయుండును గురుండు నని. దెగిర కాక రణ 

న్యాయంబు దప్పకుండంగ । నా యిరువుర నోర్వ నెవరికైనను వశమే? 41 
ప్రతిపదార్థం: గాంగేయుండును= గంగాపుత్రుడైన భీష్ముడూ; గురుండును= అఖిలాస్త్రవిద్యాగురువైన (ద్రోణుడూ; మాయా+ 
ఉపాయంబులన్‌= వంచనకుద్దేశించిన పన్నుగడలవలన; అనిన్‌= యుద్దంలో; తెగిరి+అ+కాక= ఖండింపబడినారే కాని; 
రణన్యాయంబు= యుద్దధర్మం; తప్పక+ఉండంగన్‌= విడిచి పెట్టకుండా; ఆ యిరువురన్‌= ఆ భీష్మద్రోణుల నిద్దరినీ; ఓర్వన్‌= 
ఓడించటానికి; ఎవరికిన్‌+ఐనను= ఎంతటివారికైనప్పటికీ; వశము+ఏ?= శక్యమా? (కాదు). 


తాత్పర్యం: వంచన చేయాలని పాండవుల పన్నుగడలు పన్నినందువలన భీష్మద్రోణులు యుద్దంలో నరకబడ్డారు 
కాని, యుద్దధర్మం విడువకుండా పోరాడిన వా రెవరైనా వారినిద్దరినీ ఓడించగలరా? 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 21 


(ఈక 


పరశురాముని చేత( బడసిన వాండు బ్ర। హ్మాస్తంబు సర్పముఖాస్త్ర మలంతి( 

బోవునె? దివ్యాస్త్రములు పెక్కు మటియును । గలవు రాధేయున కలవుమెఅసి 
యభిమన్యు విల్‌ దునుమాడ(డె నాగాయు । తత్రాణు ననిలనందనుని బాడు 
దలంబట్టె సహదేవు( జులుకన మర్దించి | మందల విడువ(డే మాయలాని 


తే. మేటిమగని ఘటోత్కచు గీ టడంపండె | యట్టి జెట్టికి. బోరం జావెట్టి భంగి 
నయ్యెం దేరికి సూతున కంచితాస్త్ర । ములకు దైవోపహతి( జేటు మూండెనొక్కొ? 42 


ప్రతిపదార్థం: (కర్ణుడు) పరశురాముని చేతన్‌= భార్గవరాముని నుండి; బ్రహ్మ+అస్త్రంబు= (బ్రహ్మ అధిదైవతంగా గల 
అస్త్రాన్ని; పడసిన వాండు= పొందినవాడు; సర్పముఖ+అస్త్రము= సర్పం అగ్రభాగంలో గల అస్త్రం; అలంతిన్‌= స్వల్పమైన 
కారణంవల్ల; పోవున్‌+ఎ?= పోతుందా?; రాధేయునకున్‌= కర్షునికి; మణియును= ఇవికాక; పెక్కు= అనేకమైన; దివ్య+అస్త్రములు= 
దివ్యములైన అస్త్రములు; కలవు= ఉన్నాయి; (కర్ణుడు) అలవు= ఉపాయం; మెజసి= (ప్రకాళించి; అభిమన్యు= అభిమన్యుని 
యొక్క; విల్‌= ధనుస్సు; తునుము+ఆడండు+ఎ= ఖండింపలేదా? (అతడు); నాగ= ఏనుగులయొక్క; అయుత= పదివేలయొక్క; 
(త్రాణున్‌= బలంవంటి బలంకలవాడిని; అనిలనందనుని= వాయుపు(త్రుడైన భీమసేనుని; బాడుదలన్‌+పట్టైన్‌= అవమానించాడు; 
సహదేవున్‌= (పాండవులలో చిన్నవాడైన) సహదేవుని; చులుకనన్‌= తేలికగా; మర్చించి= కొట్టి; మందల= ప్రాణాలతో; 
విడువండు+ఏ= విడిచిపెట్టలేదా; మాయలాని= మాయలు కలవాడు; మేటిమగని= మహావీరుడు అయిన; ఘటోత్కచున్‌= ఆ 
పేరిటి హిడింబానందనుని; గీటు+అడయండు+ఎ= చంపలేదా; అట్టి= అటువంటి; జెట్టికిన్‌= యోధునకు; చావు= మరణము; 
ఎట్టి= ఎటువంటి; భంగిన్‌= పద్దతిని; అయ్యెన్‌?= కలిగింది?; దైవ+ఉపహతిన్‌= విధియొక్క వంచనచేత; తేరికిన్‌= రథానికీ; 
సూతునకున్‌= సారథికీ; అంచిత+అస్త్రములకున్‌= ఒప్పుచున్న మంత్ర ప్రయుక్తాలయిన ఆయుధాలకూ; చేటు= చెడటం, 
నాశం; మూడెన్‌+ఒక్కొ?= సంభవించిందా? 


తాత్సర్యం: కర్షుడు పరశురామునంతటివాడివలన (బ్రహ్మాస్త్రం (గ్రహించాడు. అతడి వద్ద నాగముఖాస్త్రం ఉన్నది. 
అది స్వల్పకారణంవలన పోయేది కాదు. ఈ అస్తాలు రెండూ కాక అతడి వద్ద దివ్యాస్తాలు చాలా ఉన్నాయి. 
అతడు గొప్ప ఉపాయశాలి. అందరినీ గడగడలాడించిన అభిమన్యుడి ధనుస్సు అట్టి ఉపాయంతోనే ఖండించాడు. 
భీమసేనుడికి పదివేల ఏనుగులకున్నంత బలం ఉన్నది. అట్టివాడిని అవమానించగలిగాడు. మహావీరుడైన సహదేవుడిని 
అవలీలగా కొట్టి, దయదలచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. మహామాయావీ, మహావీరుడు కదా ఘటోత్కచుడు! అట్టి 
వాడిని సంహరించాడు. ఇటువంటి యోధుడికి మరణం ఎట్లా సంభవించింది? విధి వంచనచేత రథమూ, సారథీ 
దివ్యాస్తాలూ నశించాయా?. 


విశేషం: ధృతరాష్ట్రుడు కర్గుడు గెలవటానికే కల సాధనసంపత్తిని పేర్కొన్నాడు. అతడి శూర కృత్యాలు ఉగ్గడించాడు. 
అట్టివాడు మరణించాడంటే రథమూ సారథీ అ[స్తాలూ పోయి ఉండాలి. అవి పోవటానికి విధివంచనే కారణమై ఉండాలి. ఊహ 
సరిగానే చేశాడు. కాని, ఇంతకుముందే (41వ పద్యంలో) యుద్దధర్మం విడువకపోతే భీష్మ ద్రోణులు పడరని వారిని 
మాయోపాయాలతో పడగొట్టిన ధర్మరాజార్జునులను తప్పుపట్టాడు. అదే గుక్కతో అభిమన్యుడి విల్లు నరకటం కర్షుడి 

ల జ యట ౧ cl 
ఉపాయశాలిత్వంగా (ప్రశంసిస్తున్నాడు. అంటే యేమిటి? మన ప్రయోజనంకొరకు, మనకు కిట్టనివారి నష్టంకొరకు, మనవాళ్ళు 
చేసిన అన్యాయం న్యాయం. అట్టిపని మనకు కిట్టని వాళ్ళు మనకు చేస్తే అది అన్యాయమా? 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. రథ మవితథమైనను సా । రథిపని నెబిపిన మహాస్త్ర రాజి విధికృతిన్‌ 

వృథగాకున్నను గర్జునిం । బ్రధనంబున గెల్వ దేవపతికిన్‌ వశమే? 43 
ప్రతిపదార్థం: రథము= తేరు; అవితథము+ఐనను= వ్యర్థముకానిది అయి ఉన్న పక్షంలోనూ; సారథి= సూతుడు; పని= 
తనపని; నెజపినన్‌= చేసిన పక్షంలోనూ; మహా+అస్త్రరాబి= గొప్పవైన మం(త్రప్రయుక్తాలైన ఆయుధాల వరుస; విధికృతిన్‌= 
దైవచేష్టవల్ల; వృథ+కాక+ఉన్నను= వ్యర్థంకాకుండా ఉన్న పక్షంలోనూ; ప్రధనంబునన్‌= యుద్దంలో; కర్షునిన్‌= అంగరాజును; 
గెల్వన్‌= జయింపగా; దేవపతికిన్‌= దేవేం(ద్రునికైనా; వశమే?= శక్యమా? 


తాత్సర్యం: రథం విరగకుండా నడుస్తుంటే, సూతుడు చెప్పిన ప్రకారం రథంతోలుతూ, అవసరమైన సలహాలిస్తూ, 
ఉత్సాహపరుస్తూ తన విధి నిర్వహిస్తూ ఉంటే, ఉన్న గొప్ప దివ్యా(స్తాలు విధివశాత్తూ ని ప్రయోజనాలు కాకుండా 
ఉంటే యుద్దంలో కర్లుడిని జయించటం దేవేంద్రుడికైనా శక్యమవుతుందా? 


విశేషం: ధృతరా(ష్టుడి ఊహ సరైనదే. రథం (క్రుంగింది. శల్య సారథ్యం దివ్యాస్తాలు ఉపయోగపడలేదు. కనుక, కర్షుడు 
మరణించాడు. 


ఉ. సారధి యెవ్వడాతనికి శల్యుండు ద్రోణ తనూభవుండు గాం 

ధార విభుండునుం గృపుండు6 దత్సమయంబున నేమిభంగిం దో 

డైరి? సుయోధనుండు హృదయంబున( దా గృతవర్మదర్పము 

న్టీరము నచ్చియుండు( దగ నెయ్యము సూపెనె? యాత. డత్తటిన్‌. 44 
ప్రతిపదార్థం: సారథి= సూతుడు; ఆతనికిన్‌= కర్గునికి; ఎవ్వండు= ఎవరు; శల్యుడు= మద్రరాజు; (ద్రోణతనూభవుండున్‌= 
అశ్యృత్తామ; గాంధారవిభుండునున్‌= గాంధారదేశపు రాజైన శకునీ; కృపుండున్‌= కృపాచార్యుడు; తత్సమయంబునన్‌= కర్షుడు 
యుద్దంచేసే సమయంలో; ఏమి= ఎట్టి; భంగిన్‌= పద్దతిని; తోడు+ఐరి?= సాయపడ్డారు?; సుయోధనుండు= దుర్యోధనుడు; 
హృదయంబునన్‌= మనస్సులో; తాన్‌= తాను; కృతవర్మ కృతవర్మయొక్క; దర్పమున్‌= గర్వమును; బీరమున్‌= పరాక్రమమును; 
నచ్చి+ఉండున్‌= నమ్మి ఉంటాడు; ఆతండు= కృతవర్మ; ఆ+తటథీన్‌= ఆ సమయంలో; తగన్‌= తగువిధంగా; నెయ్యము= 
స్నేహం; చూపెన్‌+ఎ?= చూపాడా?. 


తాత్సర్యం: కర్గుడికి సారథిగా ఉన్నవాడెవడు? సామాన్యుడా! శల్యుడు. అశ్వత్తామ, శకుని, కృపుడు ఆ సమయంలో 
కర్ణుడికి ఏ విధంగా తోడ్పడ్డారు? దుర్యోధనుడు తన హృదయంలో కృతవర్మ గర్వాన్ని, పరాక్రమాన్ని నమ్మి ఉన్నాడు 
కదా. ఆ సమయంలో ఆ కృతవర్మ తగువిధంగా స్నేహాన్ని ప్రదర్శించాడా? 


క. వారలు గెల(కుల నడవంగ । రారాజు పిజఖుంద. గదిసి రా నెబ్బంగిం 
గారణము లేదు చావంగ । నా రాధేయునకు. జోద్య మయ్యెడు€ దలంపన్‌. 45 


ప్రతిపదార్థం: వారలు= అశ్వత్సామ శకుని కృప కృతవర్మలు; కెలంకులన్‌= ఇరుపార్వ్యాల్టా; నడవంగన్‌= నడచిరాగా; రారాజు= 
రాజులకు రాజైన దుర్యోధనుడు; పియిందన్‌= వెనుక; కదిసి= దగ్గరగా ఉంటూ; రాన్‌= రాగా; ఆ రాధేయునకున్‌= (స్వయంగా 
అంతటివాడైన) ఆ కర్షునికి; చావంగన్‌= మరణించటానికి; ఏ+భంగిన్‌= ఏ విధంగానూ; కారణము= తగిన హేతువు; లేదు; 
తలంపన్‌= ఆలోచింపగా (అతడు మరణించటం); చోద్యము+అయ్యెడున్‌= ఆశ్చర్యం కలుగుతున్నది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 23 


తాత్సర్యం: అశ్వత్థామ, శకుని, కృపాచార్య, కృతవర్మలవంటి వీరులు ఆ వైపునా ఈ వైపునా నడిచి రాగా, 
మహావీరుడు రాజరాజు అయిన దుర్యోధనుడు వెనుక కాపుగా సమీపంలో ఉంటూ వస్తుండగా, స్వయంగా 
అంతటివాడైనా కర్గుడు చనిపోవటానికి అసలు అవకాశమే లేదు. అతడు చనిపోవటం గురించి తలచుకొంటేనే 
ఆశ్చర్యమవుతున్నది. 
ఉ. పాండవకోటి సూతసుతుపై నడతెంచిన చందమెట్టు? లా 

ఖండలసూతి సర్ప్వముఖ కాండము తా(కున రూపుమాసి పో 

కుండుట యెట్లు కల్గ? సమరోద్ధతి దక్కటి నల్వురందు నె 

ట్లుండె? బలద్వయంబు నెటులోపి పెనంగె? దినద్వయంబునన్‌'. 46 


ప్రతిపదార్థం: పాండవకోటి= పాండురాజు కొడుకుల మూక; సూతసుతుపైన్‌= సూతుడైన అతిరథుని కుమారుడైన కర్షుని 
మీదికి; నడతెంచిన= వచ్చిన; చందము= పద్దతి; ఎట్టులు? = ఎట్టా ఉన్నది? ఆఖండలసూతి= ఇంద్రుని కుమారుడైన 
అర్జునుడు; సర్పముఖ కాండము= సర్పము అ(గభాగాన గల బాణంయొక్క; తాంకునన్‌= దెబ్బచేత; రూపుమాసిపోక= రూపం 
నశించిపోవక, మరణింపక; ఉండుట= (బ్రతికి ఉండటం; ఎట్టు= ఏ రీతిగా; కల్లెన్‌?= సంభవించింది?; తక్కటి= (అర్జునుడు 
కాక) మిగిలిన; నల్వురందున్‌= పాండవులు నలుగురిలోనూ; సమర+జఉద్దతి= యుద్దంలోని విజృంభణం; ఎట్టు+ఉండెన్‌?= 
ఏ రీతిగా ఉన్నది?; దినద్వయంబునన్‌= రెండు రోజులలో (కర్గుడు సేనానాయకత్వం వహించిన రెండు రోజులలో); 
బలద్వయంబు= సేనలజంట(కారవపాండవసేనలు రెండూ); ఎటులు= ఏ రీతిగా; ఓపి= సమర్థత కలిగి; పెనంగెన్‌?= 


పోరాడినాయి? 


తాత్పర్యం: పాండవ సైన్యం కర్గుడిమీద ఎట్లా దాడిచేసింది? కర్షుడి సర్సముఖ బాణపుదెబ్బకు మరణించకుండా 
అర్జునుడు ఎట్టా బ్రతికి ఉండగలిగాడు? ధర్మజ భీమ నకుల సహదేవు లెట్లా యుద్దంచేశారు? కౌరవ పాండవసైన్యాలు 
రెండూ ఈ రెండు రోజులలోనూ ఎట్టా యుద్ధంచేశాయి?” 


విశేషం: ఇందులోని నాలుగు ్రశ్నలలోనూ రెండవ ్రశ్నతీరువలన ఆ బాణపు దెబ్బకు అర్జునుడు మరణించి తీరుతాడని 

ధృతరాష్ట్రుడు కూడా ఎంత ఆశ పెట్టుకొన్నాడో తెలుస్తుంది. 

వ. అనిన విని సంజయుండు ధృతరాస్తున కిట్లనియెగయ్యంబు తెటింగు మొదలుకొని చెప్పెద నాకర్ణింపుము. 
ద్రోణుండు దెగిన నశ్వత్తామ దనయోపినంత సమరంబు సేసి చాలించి సేనల దివియించి మరలి వచ్చిన 
దుర్యోధనుం డప్పుడు గొలువిచ్చియుండి యశ్వత్థామ లోనగు దొరలం గలయం గనుంగొని మనకు నిటమీందం 
జేయంగల పని యెయ్యది? యని యడుగుటయు న గ్గురుసుతుండు. 47 


ప్రతివదార్హం: అనినన్‌= అని పలుకగా; నంజయుండు= సంజయుడు; విని= ఆలకించి; ధృతరా[షున కున్‌= 
ధృతరా(ష్ట్రమహారాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు; కయ్యంబు తెజంగు= యుద్దంయొక్క పద్దతి; మొదలుకొని= 
ఆదినుంచీ; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్లింపుము= వినుము; |ద్రోణుండు= ద్రోణాచార్యుడు; తెగినన్‌= మరణింపగా; అశ్వత్తామ= 
అతని కుమారుడైన అశృత్థామ; తన+ఓపిన+అంత= తనకు శక్తి కలిగినంత వరకూ; సమరంబు+చేసి= యుద్దం కావించి; 
చాలించి= విరమించి; సేనలన్‌+తివియించి= సైన్యాలను వెనుకకు తగ్గించి; మరలి= శిబిరాలకు తిరిగి; వచ్చినన్‌= రాగా; 
అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు= దుర్యోధనుడు; కొలువు+ఇచ్చి+ఉండి= సభచేసి కూర్చున్నవాడై; అశ్వత్భామ= 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురుపుత్రుడు; లోనగు= మొదలైన; దొరలన్‌= (ప్రభువులను; కలయన్‌= కలియునట్టుగా, కలిపి అందరినీ ఒక్కసారి; 
కను6గొని= చూచి; మనకున్‌= మిగిలిన కౌరవపక్షీయులమైన మనకందరికీ; ఇటమీందన్‌= ఇక ముందు; చేయన్‌+కలపని= 
చేయగలపని; ఏ+అది?= ఏది?; అని; అడుగుటయున్‌= అడుగగా; ఆ+గురుసుతుండు= ద్రోణచార్యుని పుతుడైన ఆ 
అశ్వత్థామ. (చూపిన అనే 52వ వచనంలోని (క్రియతో అన్వయం) 


తాత్సర్యం: ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు ప్రల్నించేసరికి సంజయు డిట్లా ఆయనకు చెప్పాడు. 'యుద్దం ఎట్లా 
జరిగిందో మొదటినుండి చెప్పుతాను వినుము. [ద్రోణాచార్యుడు పడిపోయేసరికి అశ్చత్ధామ తనశక్తి మేరకు యుద్రంచేసి, 
విరమించి, సేనలను వెనుకకు మళ్ళించి తిరిగి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు కర్తవ్యాలోచనకు సభ చేశాడు. ఆ 
సభలో ఉన్న అశ్వత్తామ మొదలైన వీరులందరివైపూ చూచి, ఇకపైని మనకర్తవ్యం ఏమిటి? అని ప్రశ్నించాడు. అపుడు 
అశృత్థామ. (ఇట్లా చెప్పాడు) 


నిశేషం: “అశృత్తామ లోనగు దొరలన్‌' అనటంలో విశేషాలున్నాయి. దుర్యోధనుడు గొప్ప తం(త్రజ్ఞుడు. తాను తలచిన రీతిగా 
కార్య(క్రమం నడపగలిగిన చతురుడు. [ద్రోణుడు పడిపోయినందువల్ల తనకు కలిగిన నష్టం అట్లా ఉండగా అశృత్త్థామకు కలిగిన 
నష్టం అతనికి ఆవేశకారణమని తెలుసు. వంచనతో చంపినందున అశృత్థామ మరీ మండిపడుతున్నాడనీ తెలుసు. ఆ 
క్రోధంతో పాండవసైన్యాన్ని ఎంతో వినాశం చేసి వచ్చాడనీ తెలుసు. అతడు సేనానాయకత్యానికి పోటీ పడదగినవాడనీ తెలుసు. 
కాని, అతడికంటె సేనానాయకత్వం కర్టుడి కివ్వటం తనకు ఇష్టం. అశృత్తామ చిన్నబుచ్చుకోకూడదు, అతడి (క్రోధ బలశౌర్యాలు 
తన కుపయోగపడాలి. తా ననుకొన్నట్లు అతడు కాక కర్గుడు సేనాపతి కావాలి. ఏం చేద్దామని అడిగినపుడు తనమీద తన 
కెంత నమ్మకమూ, శత్రువులమీద ఎంత(క్రోధమూ ఉన్నవాడయినా, అశ్వత్థామ వంటివాడు తనకు సేనాపతిత్వం ఇమ్మని 
నోరుతెరచి అడగలేడు. అట్టా తాను విరమించుకొన్నపుడు విధిగా కర్ణుడి పేరు చెపుతాడు. అందువలన ముందు అశ్వత్థామను 
చూచి అడిగాడు. అతడనుకొన్నట్లే అశ్వత్హామ చెప్పబోతున్నాడు. 


“అశ్వత్థామ లోనగు దొరలన్‌' అని దొరలలో అశ్వత్థామను మొదట పేర్కొనటంవలన (ద్రుపదుడి రాజ్యంలో 
అర్హరాజ్యానికి ఏలిక అయిన ద్రోణాచార్యుడి ఏకైక పుత్రుడయిన అశ్వత్థామ కేవల గురుపుత్రుడు కాక దొర అనీ 
సూచితమవుతుంది. కాని (ద్రుపదుడి అర్హరాజ్యాన్ని అతడిని అవమానించిన సందర్భంలో [ద్రోణుడు తీసుకున్నట్టు సంస్కృత 
భారతంలో (ఆది.అధ్యా.138, శ్లో 66-72) ఉన్నదిగాని, తెలుగు భారతంలో లేదు. 


క. “విను మాదర ముత్సాహం । బనూన ధార్జ్యంబు నీతి యను సద్గుణముల్‌ 
పని సఫలం బగునట్టుగ | జననాథ! యొనర్హు దైవ సాహాయ్యమునన్‌. 48 


ప్రతిపదార్థం: జననాథ!= (ప్రజారక్షకుడవయిన రాజా!; విను= ఆలించు; (ఎవని కోసం పోరాడుతున్నారో వానిపై) ఆదరము= 
గౌరవం; ఉత్సాహంబు= ప్రయత్నం, అభిలాష; అనూన= వెలితిలేని అంటే నిండైన; ధార్భ్యంబు= దిట్టతనం, శక్తి సామర్థ్యం, 
చాతుర్యం, నేర్చు; నీతి= కార్యసాధకమైన ధర్మసహితమైన విధానం; అను= అనే; సత్‌+గుణముల్‌= ఉత్తమములైన, ఉత్తములవైన 
గుణాలు; దైవ= విధి, లేక అదృష్టము యొక్క; సాహాయ్యమునన్‌= తోడ్పాటుతో; పని= తలపెట్టిన కార్యం; 
సఫలంబు+అగు+అట్టుగన్‌= ఫలవంతం అయ్యేరీతిగా; ఒనర్చున్‌= చేస్తాయి. (రాగాః యోగస్తధా దాక్ష్యం నయశ్చేత్యర్థ 
సాధకాళి అని 8-6-12 మూలం.) 


తాత్సర్యం: 'రాజా! ఆదరం, ఉత్సాహం, గొప్ప శక్తి నీతి- ఈ సద్గుణాలకు దైవం తోడైతే ఏ కార్యమైనా 
నెరవేరుతుంది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 25 


చ. తలంపంగ సద్దుణంబులకు( దావలమై పెనుపొందు నుజ్జ్వలా 

త్ములు సనిరైన చేభరము దో(ప(గ నీదగుదొంటి శౌర్యముం 

దలకొని నిర్వహింపు ముచితంబుగ దైవము తోడుపాటునుం 

గలిగెడు( గాక యున్న రథికప్రవరుల్‌ దలపోయ నల్పులే? 49 
ప్రతిపదార్థం: తలయపంగన్‌= ఆలోచింపగా; సత్‌+గుణంబులకున్‌= ఉత్తమ గుణాలకు; తావలము+ఐ= ఉనికిపట్లై; పెనుపు+ఒందు= 
అతిశయించే; ఉత్‌+జ్వల+ఆత్ములు= ప్రకాశించే మనస్సులు కలవారు; చనిరి= వెళ్ళిపోయారు; ఐన= ఐనప్పటికీ; చేభరము= 
చేతి అతిశయం, బాహుబలాధిక్యం; తోథయంగన్‌= కాన్సింపగా; నీది+అగు= నీది అయిన; తొంటి= ఇదివరకటి; శౌర్యమున్‌= 
ప్రతాపాన్ని; తలకొని= వహించి; ఉచితంబుగన్‌= తగు విధంగా; నిర్వహింపుము= నడుపుము; దైవముతోడుపాటునున్‌= దైవ 
సాహాయ్యం కూడా; కలిగెడున్‌+కాక= కలుగుగాక; తలపోయన్‌= ఆలోచింపగా; ఉన్న రథిక (ప్రవరుల్‌= మిగిలి ఉన్న 
శ్రేషులయిన రథికులు; అల్పులు+ఏ?= తక్కువవారా? 


తాత్పర్యం: ఆలోచించి చూస్తే, సద్గుణ నిలయులైన మహానుభావులు భీష్మద్రోణాదులు వెళ్ళిపోయారు. అయినప్పటికీ, 
నీ బాహుబలమూ, ఆదినుండి నీకు కల ప్రతాపమూ ఆధారంగా యుద్దం తగువిధంగా నడిపించుము. దైవ 
సాహాయ్యం కూడ నీకు లభించుగాక! పరిశీలించి చూస్తే మిగిలి ఉన్న రథికశ్రేషులు మాత్రం తక్కువవారా? 


క మనము బలశౌర్య ఘను గ । రుని సేనాముఖము సేసి నూల్మొని యరిమ 

రన మొనరింత మితని యం । దనూనతం బొల్లు సద్గుణావలియు నృపా! 50 
ప్రతిపదార్థం: నృపా!= నరులను పాలించే రాజా!; మనము= మనపక్షం వాళ్ళమందరమూ; బల= బలంచేతనూ; శౌర్య= 
శౌర్యంచేతనూ; ఘనున్‌= గొప్పవాడయిన; కర్షుని= అంగరాజును; సేనా= సైన్యముయొక్క; ముఖము= ముఖభాగంగా; 
అ(గ్రభాగంగా ముందుండే వానినిగా, సేనానాయకునిగా; చేసి= కావించుకొని; నూలు+కొని= పురికొని; అరిమర్షనము= 


శత్రువులను కొట్టటం; ఒనరింతము= చేద్దాము; సత్‌+గుణ+ఆవలియున్‌+ఉత్తమ గుణ సమూహంకూడా; ఇతనియందున్‌= 
ఈ కర్షునిలో; అనూనతన్‌= తక్కువకాకుండా, అధికంగా; పొల్పున్‌= ఒప్పుతున్నది. 


తాత్సర్యం: రాజా! బలశౌర్యాలలో గొప్పవాడైన కర్షుడిని మనం సేనానాయకుడిగా చేసుకొని, పూనికతో శత్రువులను 
చావగొట్టుదాము. కర్షుడిలో సద్గుణాలు కూడా మిక్కిలిగా ఉన్నాయి. 


క వైవస్వతు చందంబున । నీ వీరుండు రిపుబలంబునెల్ల నడంపం 
గా వలతి దివ్యశర శి । క్షావైభవ పరమనిష్ట కలిమి నరేంద్రా!' 51 


ప్రతిపదార్థం: నరేంద్రా!= నరులకు ఇంద్రునివంటి వాడవైన రాజా!; ఈ వీరుండు= వీరుడయిన ఈ కర్గుడు; దివ్య= స్వర్గంలో 
పుట్టిన; శర= బాణములయొక్క; శిక్షా= విద్యయొక్క; వైభవ= ఐశ్వర్యంయొక్క; పరమ= గొప్పదయిన; నిష్ట= నిలుకడ; 
కలిమిన్‌= ఉండటంచేత; వైవస్వతు చందంబునన్‌= యముని వలె; రిపు= శత్రువులయొక్క; బలంబున్‌= సైన్యాన్ని; ఎల్లన్‌= 
సమస్తాన్నీ; అడంపంగాన్‌= సంహరించటానికి; వల(తి= సమర్ధుడు. 


తాత్పర్యం: రాజా! ఈ కర్షుడివద్ద దివ్యాస్త్ర విద్యాసంపద చాలా నిలుకడగా ఉన్నది. అందుచేత ఇతడు యముడివలె 
౯9 ద =] 
శత్రు సైన్యాన్ని మట్లుపెటటంలో సమర్హుడు” 
న్‌ ల అ థి 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సూత పుత్రుం జూపిన భవత్సుత్రుండు ప్రీతుండయి యతండు పాండవుల జయించు నను నాస 
యగ్గలంబైన యంతరంగంబుతో న య్యంగపతి కిట్లనియె. 52 


ప్రతిపదార్థం: అని= ఇట్టాపలికి; సూతపు(త్రున్‌= కర్గుని; చూపినన్‌= చూపించగా; భవత్‌+పుత్రుండు= నీ కొడుకు; ప్రీతుండు+ 
అయి= సంతోషించినవాడై; అతండు= ఆ కర్గుడు; పాండవులన్‌= పాండురాజు కుమారులను; జయించున్‌= గెలుస్తాడు; 
అను+ఆస= అనే ఆశ; అగ్గలంబు+ఐన= అధికమయిన; అంతరంగంబుతోన్‌= మనస్సుతో; ఆ+అంగపతికిన్‌= ఆ అంగరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: అని పలికి కర్టుడిని చూపించాడు. ఆ మాటలకు నీ కుమారుడైన దుర్యోధనుడికి సంతోషం కలిగింది. 
కర్షుడు పాండవులను గెలుస్తాడనే ఆశ మనస్సులో చాలా పెరిగింది. అట్టి స్థితిలో కర్షుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అశృత్తామ మాటలకు సంతృప్తి కలిగింది దుర్యోధనుడికి. ఇందుకు కారణా లనేకం. ఒకటి: తానూహించినట్టే 
అశృత్థామ సేనాపతిత్వం తనకు కావాలనకపోవటం; రెండు: కర్షుడి కిమ్మనటం; మూడు: ఆ అనటానికి తగిన కారణాలు 
చెప్పటం. ఆ చెప్పటమూ అశ్వత్తామ మోమోటమి లేని మాటలలో చెప్పాడు. భీష్మ ద్రోణులు సద్గుణ నిలయులయితే కర్గుడిలో 
అవి అనూనంగా, తక్కువకాకుండా, ఎక్కువగా అనగా అధికభాగం ఉన్నాయి. ఇతడు యముడివలె నిర్రయుడు. ఉన్నవారిలో 
అందరికంటె దివ్యాస్త్రవిద్యలో అధికుడు. అశ్వత్థామ మెప్పు సామాన్యం కాదు. ఇతడికీ కర్గుడికీ సామాన్యంగా పడదు. 
అట్టివాడు తూకంవేసి మరీ మెచ్చటం మరీ సంతోషకారణం. ధృతరా|షుడివలెనే దుర్యోధనుడికీ జయాశ కర్ట్శుడిమీదనే ఉన్నది. 
(అది 53వ పద్యంలో వ్యక్తమవుతుంది) అది ఈ మాటలతో ఎక్కువ అయింది. 


శా. 'నీవిక్రాంతియు నా పయింగల యతి స్నేహంబు. బ్రఖ్యాతముల్‌ 
గావే? భీష్ముడు ద్రోణు(డుం దెగుట నీ కౌరవ్య సైన్యంబులం 
గావంగా( దగు నీకు వారల యుపేక్షం గాక యిన్నాళ్ళు లే 
లా? వైరం బడంగింప నీ వయిన లీలన్‌ గెల్లు కౌంతేయులన్‌. 53 


ప్రతిపదార్థం: నీ విక్రాంతియున్‌= నీ పరాక్రమమూ; (నీకు) నా పయిన్‌+కల= నా మీద ఉన్న; అతిస్నేహంబున్‌= అధికమైన 
మైత్రీ; ప్రఖ్యాతముల్‌+కావు+ఏ?= (ప్రసిద్దములు కావా?; భీష్ముండున్‌= (తొలి సేనానాయకుడు) భీష్ముడూ; |ద్రోణు(డున్‌= 
(మలిసేనానాయకుడు) (ద్రోణాచార్యుడూ; తెగుటన్‌= నరకబడినందున; ఈ కౌరవ్యసైన్యంబులన్‌= ఈ కౌరవపక్షసేనలను; 
కావంగాన్‌= రక్షించటం; నీకున్‌= (అధిక పరాక్రమమూ నా మీద అధిక(పేమా కల) నీకు; తగున్‌= యుక్తం; వారల= (తొలి 
మలి సేనానాయకులూ సమర్భులూ అయిన) భీష్మ, ద్రోణులయొక్క; ఉపేక్షన్‌+కాక= చూచీచూడనట్టు వదలినందున కాకపోతే; 
వైరంబు= శత్రుత్వం; అడంగింపన్‌= నశింపజేయటానికి, పాండవులను సంహరించటానికి; ఇన్ని+నాళ్ళులు+ఏల+ఆ?= ఇన్ని 
రోజులెందుకూ?; నీవు+అయినన్‌= నీవు సేనానాయకుడవయి ఉంటే, ఇప్పుడయినా అయితే; కౌంతేయులన్‌= కుంతీపుత్రులను, 
పాండవులను; లీలన్‌= అవలీలగా; గెల్తు(వు)= గెలిచి ఉండేవాడవు, గెలుస్తావు. 


తాత్సర్యం: 'నీ పరాక్రమమూ నామీద నీకున్న మైత్రీ జగత్రసిద్దమైనవే కదా! భీష్మద్రోణులు ఇద్దరూ పడిపోయినందున 
ఈ కౌరవసేనలను రక్షించ దగినవాడవు నీవే. భీష్మద్రోణు లిద్దరూ కావాలని పాండవులను చూచీ చూడనట్లు 
ఊరకున్నారు. లేకుంటే వారిని సంహరించి నా పగ తీర్చటానికిన్నాళ్ళు కావాలా? నీవే సేనానాయకుడవయి ఉన్న 
పక్షంలో అవలీలగా గెలిచి ఉండేవాడవు. ఇప్పుడైనా సేనాపతివైతే అవలీలగా గెలుస్తావు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 27 


వ. నీవు ప్రాజ్ఞుండవు ప్రబలుండవు విశేషించి నాకేడుగడయు నీవ కావున నీకు మదీయ హితంబవశ్య కర్తవ్యం 
బట్లుంగాక మన మా భీష్మద్రోణుల నవమానింతుము. వారలు భండనంబునం బడిన నొదింగియుండ 
నేర్తుమే? కడంగుము పగటికు నీకడంక చీ(కటికి సూర్యునుదయంబెట్టిదట్టి దయ్యెడుంగాక బృందారక సేన 
సేనాని నడపిన కైవడిం గౌరవ సైన్యంబు నడపి నన్ను గెలిపింపుము నిన్ను నీవ సర్వసేనాధిపత్యంబునకు. 
బట్టంబుగట్టి కొమ్మ నినం బ్రీతుండయి రాధేయుండు గాంధారేయునకుం బ్రహర్షంబుగా భూవల్లభు లెల్ల 
నాకర్ణింప ని ట్లనియె. 54 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ప్రాజ్ఞుండవు= అన్నీ తెలిసినవాడవు- సమర్భ్జుడవు; ప్రబలుండవు= మిక్కిలి బలము కలవాడవు; 
విశేషించి= ప్రత్యేకించి; నాకున్‌= నీ మిత్రుడనైన నాకు; ఏడుగడయున్‌= రక్షకుడవూ; నీవు+అ= నీవే; కావునన్‌= కాబట్టి; 
నీకున్‌= (నా కిట్టివాడవయిన) నీకు; మదీయ హితంబు= నాదైన మేలు; అవశ్యకర్తవ్యంబు= తప్పక చేయదగింది; అట్టున్‌+కాక= 
ఆ విధంగానూ కాకుండా; మనము= నీవూ, నేనూ; ఆ= చంప సమర్ధులయినా పాండవులను ఉపేక్షించే; భీష్మద్రోణులన్‌= 
భీష్మునీ ద్రోణునీ (పాండవులతో స్నేహం అవసరమని చెప్పినపుడు); అవమానింతుము= తిరస్కరించి భంగపరుస్తూ ఉండేవాళ్ళము; 
వారలు= వారిద్దరూ; భండనంబునన్‌= యుద్ధంలో; పడినన్‌= పడిపోగా; ఒదిం౧= ముడుచుకొని, యుద్గోత్సాహం విడిచి; 
ఉండన్‌= ఉండిపోవటానికి; నేర్తుము+ఏ?= ఇష్టపడతామా?; కడంగుము= పూనుకో; పగణుకున్‌= శత్రువులకు; నీ కడంక= 
నీ ప్రయత్నం, నీ పూనిక; చీశటికిన్‌= అంధకారానికి; సూర్య+ఉదయంబు= ప్రొద్దుపొడుపు; ఎట్టిది+అట్టిది= ఎటువంటిదో 
అటువంటిది; అయ్యెడున్‌+కాక= అగుగాక; బృందారక= దేవతల; సేనన్‌= దండును; సేనాని= కుమారస్వామి; నడపిన= 
నడిపించిన; కైవడిన్‌= విధముగా; కౌరవ సైన్యంబున్‌= కౌరవుల సైన్యాన్ని; నడపి= నడిపించి; నన్ను= (నీమీద ఆశపెట్టుకొన్న) 
నన్ను; గెలిపింపుము= విజయంపొందేటట్టు చెయ్యి; నీవు+అ= నీవే స్వయంగా; సర్వసేనాధిపత్యంబునకున్‌= సమస్త 
సైన్యనాయకత్వానికీ; పట్టంబు+కట్టికొము= ఆధిపత్యము చేపట్టుము; అనినన్‌= ఈ విధముగా పలుకగా; పీతుండు= 
సంతృప్తిచెందినవాడు; అయి; రాధేయుండు= రాధాపుత్రుడయిన కర్గుడు; గాంధారేయునకున్‌= గాంధారికొడుకైన దుర్యోధనునికి; 
ప్రహర్షంబు+కాన్‌= మిక్కిలి సంతోషం కలిగేటట్టుగా; భూవల్లభులు+ఎల్లన్‌= భూపతులందరూ; ఆకర్లింపన్‌= వినేటట్టుగా; 
ఇట్టు= ఈ చెప్పబోయే రీతిగా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: నీవు మేధావివి, సమర్గుడవు, గొప్ప బలవంతుడవు. ప్రత్యేకించి నాకు రక్షకుడవు. కనుక నీవు నాకు 
హితమైనది తప్పక చేయాలి. అదీకాక మనము భీష్ముడినీ, (ద్రోణుడినీ అవమానించేవాళ్ళము. వారిద్దరూ యుద్దంలో 
పడిపోయారు. ఇపుడు ఏమీ చేయలేనివాళ్ళవలె మనం నిరుత్సాహంగా ఎట్టా ఉండగలము? కనుక నీవు పూనుకొమ్ము. 
సూర్యోదయం చీకటిని నశింపజేసినట్లు నీ పూనిక శత్రువులను నశింపజేసేది కావాలి. దేవసేనను కుమారస్వామి 
నడిపించినట్టు కౌరవసైన్యాన్ని నీవు నడిపించి నన్ను గెలిపించుము. నిన్ను నీవే సర్వసేనానాయకత్యానికి పట్టాభిషేకం 
చేసికొమ్ము' అనేసరికి కర్ణుడికి చాలా సంతోషమయింది. అందువలన మిగతారాజులందరూ వింటూ ఉండగా 
దుర్యోధనుడికి పరమానందం కలిగేటట్టుగా అతడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: ఇందులో దుర్యోధనుడి మాటకారితనమూ, అతడు కర్గుడిపై పెట్టుకొన్న ఆశా బాగా వ్యక్తమవుతున్నాయి. 'మనమా 
భీష్మద్రోణుల నవమానింతుము' అనటంలో ఆ మహాత్ములకు అవమానం కావాలని చేస్తూ వచ్చారని స్పష్టమవుతున్నది. వా 
రిద్దరినీ రెచ్చగొట్టటానికి వారి చిత్తశుద్దిని అనుమానించి, అవమానకరంగా దుర్యోధనుడు ఎన్నిసారులో, ఎన్నిమాటలో 
యుద్దరంగంలో అన్నాడు. అందుకు వారిద్దరూ నిర్వేదం చెందారు. ఇంతకంటె చావటం మేలనుకొన్నారు. ఇందుకు దుర్యోధనుడి 
ఇప్పటి మాటలు దర్పణాలు. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. విను నీ కిచ్చిన బాస యే మటితునే? 'వీరంబు బాహాబలం 
బును ధైర్యంబును నస్త్రవీర్యమును నీ భూలోక సంచారు లె 
ల్లను గీర్తింప(గ బాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు నీ 
వనుమానింపక నిల్చి చూడుము మదీయంబైన సంగ్రామమున్‌. 55 


ప్రతిపదార్థం: విను= ఆలకించు; నీకున్‌= (నన్ను అంగరాజును చేసిన మిత్రుడవైన) నీకు; ఇచ్చిన; బాస= మాట; ఏన్‌= 
(నీ వల్ల గౌరవాధికారకీర్తులు పొందిన) నేను; మజతును+ఏ?= మరచిపోతానా? వీరంబున్‌= (నా) పరా(క్రమమూ; బాహా= 
బాహువుల యొక్క; బలంబును= శక్తీ; ధైర్యంబునున్‌= కలతచెందని నిలుకడనూ; అస్త్ర వీర్యమునున్‌= మంత్ర ప్రయుక్తాలయిన 
ఆయుధాల సామర్ధ్యాన్నీ; ఈ= మనం ఉన్న; భూలోక= భూలోకంలో; సంచారులు= తిరిగేవారు; ఎల్లన్‌= అందరూ; క్షీర్తింప(గన్‌= 
'ప్రశంసింపగా; పాండు= పాండురాజుయొక్క; పుత్రుల= కుమారులయిన యుధిష్టిరాదులయొక్క; మద+ఉల్లాసంబు= మదంయొక్క 
హెచ్చుపాటును; మర్దింతున్‌= నూరివేస్తాను, పోగొడతాను; నీవు= నా మిత్రుడవయిన నీవు; అనుమానింపక= (నేను 
అనినంతా చేస్తానా, చేయగలనా) అని సందేహించక; నిల్చి= ఒకచోట నిలిచి, మదీయంబు+ఐన= నాదైన; సంగ్రామమున్‌= 
యుద్దాన్ని; చూడుము= చూడుము. 


తాత్సర్యం: 'పాండవులను జయిస్తాను అని నీకు మాట ఇచ్చాను కదా. అది నేను మరచిపోతానా? ఈ భూలోకంలో 
తిరిగేవారంతా నా శౌర్యమూ, బాహుబలమూ, అస్త్రశక్తీ ప్రశంసించే విధంగా ఈ పాండురాజు కొడుకుల పొగరణుస్తాను. 
నీవు మనస్సులో సందేహం పెట్టుకొనక నా యుద్ధం ఒక చోట నిలబడి చూడుము. 


దుర్యోధనుండు గర్లునకు సర్వసేనాధిపత్యంబు గట్టుట 
వ. నన్ను సర్వసైన్యాధిపత్యంబునకు. బట్టంబు గట్టు, మనవుడు. బొంగి రారాజు దగు రాజులుం దానును శాత 
కుంభకుంభంబులం బవిత్రజలంబులు దెప్పించి మహనీయమణి కుసుమౌషధిగంధాక్షత మంత్రకలనం 
బాచరించి సమున్నతౌదుంబరపీఠంబునం బరమాస్తరణం బొనర్హి యంగపతి నందు నిలిపి పుణ్యాహ 
ఘోషంబులు( దూర్యనినదంబులు వందిజనస్తుతులును జెలంగ నభిషేకించి యలంకరించి పట్టంబు గట్టిన 
నతండు భూసురోత్తములకు నర్జిజనంబులకును వివిధార్థంబులు దానత్యాగరూపంబున నొసంగుచు వెలింగె 
నప్పు డుబ్దిన శూరయోధుల జయ జయ శబ్దంబులును భూపతుల యభినందన వాక్యంబులును గృష్ణ 
సమేతు లగు పాండవుల గెలువుమని దీవన లిచ్చు మాగధుల యెలుంగులును నింగిముట్ట నవోదితుండైన 
భానుండునుం బోలె శోభిల్లు నా కర్ణుండు సముదీర్ణుండై య క్కురుపతి యాననం బాలోకించి. 56 
ప్రతిపదార్థం: నన్నున్‌= (నీ కిష్టుడనైన) నన్ను; సర్వ= సమస్తమైన; సైన్య+ఆధిపత్యంబునకున్‌= సేనానాయకత్వానికీ; పట్టంబు 
గట్టుము= అధికారిగా చేయుము; అనవుడున్‌= అని పలికిన తరువాత; రారాజు= రాజులకు రాజైన దుర్యోధనుడు; పొంగి= 
సంతోషించి; తగు= అర్హులయిన; రాజులున్‌= (ప్రభువులూ; తానును= స్వయంగానూ; శాతకుంభ= బంగారంతో చేసిన; 
కుంభంబులన్‌= కలశాలతో; పవిత్ర= పవిత్రములయిన; జలంబులు= నీళ్ళు; తెప్పించి= తెచ్చునట్టుచేసి; మహనీయ= 
గొప్పువైన; మణి= రత్నాలు; కుసుమ= పుష్పాలు; ఓషధి= మందుమొక్కలు; గంధ= చందనాది పరిమళ (ద్రవ్యాలు; అక్షత= 
అక్షింతలు; మం(త్ర= మం(త్రాలు-వీటితో; కలనంబు= కూడియుండటం; ఆచరించి= చేసి (మం[త్రపఠనపూర్వ కంగా ఈ 
వస్తువులు ఆ జలకలశాలలో వేసి); సమ్‌+ఉన్నత= మిక్కిలి ఎత్తైన; బొదుంబర= ఉదుంబర సంబంధమైన దాని 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 29 


(మేడిచెట్టుకొయ్య)తో చేసిన; పీఠంబునన్‌= ఆసనంపై; పరమ+ఆస్తరణంబు= ఉత్తమమైన సువర్ల రత్న వస్రమువంటిది 
పరచటం; ఒనర్చి= చేసి; అంగపతిన్‌= కర్ణుని; అందున్‌= ఆ ఆసనంపై; నిలిపి= కూర్చోబెట్టి; పుణ్యాహ ఘోషంబులున్‌= 
పట్టంకట్టే ముందు చేసే వైదికకర్మలోని మాటలధ్వనులూ; తూర్య= ఢక్క మొదలయిన వాద్యాల; నినదంబులున్‌= చప్పుళ్ళూ; 
వందిజన= స్తోత్రాలు చదివేవారి; స్తుతులును= స్తోత్రాలూ; చెలంగన్‌= రేగగా; అభిషేకించి= అభిషేకంచేసి; అలంకరించి= 
అలంకారాలు ధరింపజేసి; పట్టంబు గట్టినన్‌= అధికారిగా చేయగా; అతండు= కర్గుడు; భూసుర+ఉత్తములకున్‌= ఉత్తములైన 
(బ్రాహ్మణులకూ; అర్థిజనంబులకును= యాచకులకూ; వివిధ= రకరకములయిన; అర్థంబులు= వస్తువులూ, ధనములూ; దాన, 
త్యాగ రూపంబునన్‌= దానాలిచ్చే రూపంలో; ఒసంగుచున్‌= ఇస్తూ; వెలింగెన్‌= (ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; 
ఉబ్బిన= పయికెగసిన; శూరయోధుల= యుద్దభటులయొక్క; జయజయ శబ్దంబులును= జయమగుగాక, జయమగుగాక 
అనే ధ్వనులూ; భూపతుల= రాజులయొక్క; అభినందన= (ప్రశంసించే; వాక్యంబులును= మాటలూ; కృష్ణ= కృష్ణునితో; 
సమేతులు+అగు= కూడియున్న; పాండవులన్‌= పాండురాజకుమారులను; గెలువుము+అని= జయింపుము అంటూ; 
దీవనలు+ఇచ్చు= ఆశీర్వాదాలిచ్చే; మాగధుల= స్తోత్రాలు చదివేవారియొక్క; ఎలుంగులును= ధ్వనులూ; నింగిన్‌= ఆకాశాన్ని; 
ముట్టన్‌= తాకగా; నవ+ఉదితుండు+ఐన= అప్పుడే (క్రొత్తగా ఉదయించిన; భానుండునున్‌+పోలెన్‌= సూర్యునివలె; శోభిల్ల్టు= 
ప్రకాశించే; ఆ కర్గ్టుండు= సేనానాయకుడైన కర్ణుడు; సమ్‌+ఉదీర్ణుండు+ఐ= అధికుడై; ఆ+కురుపతి= ఆ దుర్యోధనునియొక్క; 
ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: 'నన్ను సర్వసైన్యాధిపత్యానికి అధికారిని చేయుము” అన్నాడు. ఆ మాటకు దుర్యోధనుడు పొంగిపోయాడు. 
తానూ ముఖ్యులైన రాజులూ కలిసి బంగారు కలశాలతో పవిత్రజలాలు తెప్పించారు. వాటిలో మంచిమణులూ, 
పుష్పాలూ, మందుమొక్కలూ, దీపాలవలె వెలిగే తృణజ్యోతిస్సులూ, చందనాది సుగంధద్రవ్యాలూ, అక్షింతలూ, 
మంత్రాలు చదువుతుండగా చేర్చారు. మేడికర్రతో చేసిన అత్యున్నతాసనం మీద సువర్ష రత్నవస్త్రం వంటిది 
పరిపించారు. దానిమీద కర్షుడిని కూర్చుండబెట్టారు. అతడిని సేనాపతిగా అభిషేకించారు. అపుడు పుణ్యాహ 
ఘోషలూ, మంగళవాద్యధ్వనులూ, స్తుతిపాఠకుల స్తోత్రాలూ అతిశయిల్లాయి. అపుడు కర్గుడు బ్రాహ్మణోత్తములకూ, 
యాచకులకూ రకరకాల వస్తువులూ, ధనాదులూ దానాలుగా ఇచ్చాడు. ఆ సమయంలో శూరులూ యోధులూ 
బాగా సంతోషించి, జయజయధ్యానాలు చేశారు. రాజులు ప్రశంసించారు. స్తోత్రాలు చదివేవారు కృష్ణుడితో సహా 
పాండవులను జయించుమని దీవించారు. ఈ ధ్వనులన్నీ కలిసి ఆకాశందాకా వ్యాపించాయి. అపుడు కర్టుడు 
అప్పుడే ఉదయించిన సూర్యుడివలె ప్రకాశిస్తూ అదివరకటికంటె అధికుడైనాడు. అతడు దుర్యోధనుడి ముఖంచూస్తూ 
(అన్నాడు). 


విశేషం: అలం: ఉపమ. 


తే. “బంధు మిత్ర యుతంబుగ బార్జు రూపు । మాపి యే నిత్తు నీకు సామ్రాజ్యలక్ష్మి 
ధాత్రి( బాలింపు సుస్థితి( బుత్ర పాత్ర | గాధభోగార్దనుగునట్లు గాంగ నధిప! 57 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఏన్‌= నేను; పార్టున్‌= నేను; పృథ(కుంతి) కుమారుడయిన అర్జునుడిని; బంధు= చుట్టాలతో; 
మి(త్ర= స్నేహితులతో; యుతంబుగన్‌= సహితంగా; రూపుమాపి= సంహరించి; నీకున్‌= (నన్ను అంగరాజునే కాక సమస్త సేనా 
నాయకుని కూడా చేసిన) నీకు; సామ్రాజ్యలక్ష్మిన్‌= ఏకచ్చత్రాధిపత్య రాజ్యసంపదను; ఇత్తున్‌= ఇస్తాను; (నీవు) పుత్ర= 
ప్యుత్తులకూ; ప్నాత్ర= మనుమలకూ(వంశపరంపరగా) కూడా; గాఢ= అధికమైన; భోగ= అనుభవించటానికి; అర్హము+ 
అగునట్టుకాంగన్‌= తగునట్టుగా; సుస్థితిన్‌= మంచి సంపదతోనూ, నిలకడతోనూ; ధాతత్రిన్‌= భూమిని; పాలింపు= ఏలుకో. 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజా! (నన్ను అంగదేశపు రాజును చేయటమేకాక అఖిల సైన్యానికీ అధినాథుడిని కూడా చేశావు. కనుక, 
ఈ సంతోషసమయంలో చెపుతున్నాను) చుట్టాలతో మిత్రులతో సహా అర్జునుడిని నేను సంహరించి సామ్రాజ్యసంపద 
నీ కిస్తాను. నీవు పుత్రపౌత్ర పరంపరగానూ, పుత్రప్యాత్ర సహితంగానూ మహాభోగాలకు తగినట్టుగా భూమి 
నేలుకొమ్ము. 


విశేషం: తమకు సైన్యాధిపత్యమిచ్చినపుడు సంతోషించి భీష్మద్రోణులూ దుర్యోధనునికి వరాలిచ్చారు. కాని, పాండవులను 
చంపుతామని కాని, చంపగలమని కాని చెప్పలేదు. సైగా సమయం దొరికినపుడెల్లా వా రవధ్యులు కనుక సంధిచేసుకొమ్మంటూనే 
చెప్పుతూ వచ్చారు. అసాధ్యవాగ్దానాలతో దుర్యోధనునికి ఆశ కల్పించాలని వా రనుకొనలేదు. అతడు తమ నపార్ణంచేసికొన్నా 
పథ్యమూ, హితమే చెప్పారు. కాని, కర్షుడు ఏమి పలికితే దుర్యోధనుడి కానందమో అది పలుకుతూ వచ్చాడు - ముఖ్యంగా 
అర్జునుడిని చంపుతాననటం. కారణం ఏదైతేనేం, అది నేరవేరింది కాదు. 


క. విను సత్య ధర్మ రతు€ డగు । మనుజునకుం గార్యసిద్ది మసలక యగు చా 
డ్పున శౌర్య బాహువిక్రమ | ఘనుండగు నా కాజి జయము గలుగుం జులుకన్‌' 58 


ప్రతిపదార్థం: విను= ఆలకించు; సత్య= యథార్థం పలకటంపట్టనూ; ధర్మ= ధర్మం ఆచరించటంపట్టనూ; రతుండు+అగు= 
ఆసక్తి కలవాడైన; మనుజునకున్‌= మానవునకు; కార్యసిద్ది= పని నెరవేరటం; మసలక= ఆలస్యంకాకుండా, తప్పకుండా; అగు= 
అయ్యే; చాడ్పునన్‌= విధముగా; శౌర్య= (ప్రతాపంచేతనూ; బాహు విక్రమ= భుజపరాక్రమం చేతనూ; ఘనుండు+అగు= 
గొప్పవాడనైన; నాకున్‌= నాకు; ఆజిన్‌= యుద్దంలో; జయము= గెలుపు; చులుకన్‌= తేలికగా; కలుగున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: (ఇంత అసాధ్యమైన పని ఎట్లా చేయగలవంటావేమో) వినుము, సత్య ధర్మపరాయణుడైనవాడు 
చేయదలచిన పని వెంటనే నెరవేరుతుంది. అట్లాగే భుజబల (ప్రతాపాలున్న నేను యుద్దంలో తేలికగా జయిస్తాను.” 


విశేషం: కర్షుడిలోని గొప్ప సుగుణం తన భుజబలపరా(క్రమాల మీద ఆధారపడటం. సందర్భం వచ్చినపుడెల్లా అతడు పోరాడి 
గెలుద్దామంటాడు. వంచించి గెలుద్దామంటాడు శకుని. పాండవులు నలుగురూ నాలుగు దిక్కులూ గెలిస్తే కర్షుడొక్కడూ 
పాండురాజువలె దిగ్విజయం చేశాడు. కనుక తన బలప్రతాపాల మీద అతడికి నమ్మకం. కాని, అందరినీ గెలవటం వేరు, 
కృష్ణ రక్షితులైన పాండవులను గెలవటం వేరు. 


వ. అని పలికె నిత్తెబింగున రాధేయు సర్వ సైన్యముఖ్యుం జేసి యతని మందిరంబునకు మహావిభవ 
సమేతంబుగా( బుచ్చి సమస్త పరిజనంబులను నిజనివాసంబులకు. బోవం బనిచి సంతోషం బంతరంగంబు 
నిండి వదనంబున వెల్లిగొన నీ కొడు కభ్యంతరావాసంబున కరిగి. రాత్రి యే నిట వచ్చి ద్రోణు వృత్తాంతం 
బంతయు నీకుం జెప్పి నీ వనుప మగిడి చని సూర్యోదయ సమయంబున మన శిబిరంబు ప్రవేశించితి న 
య్యవసరంబున. 59 

ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; పలికెన్‌= అన్నాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధముగా; నీ కొడుకు= నీ కుమారుడైన 

దుర్యోధనుడు; రాధేయున్‌= కర్గుని; సర్వసైన్య= సమస్తమైన సేనకూ; ముఖ్యున్‌= నాయకుని; చేసి= కావించి; అతనిన్‌= కర్టుని; 
మందిరంబునకున్‌= అతని నివాసమునకు; మహా= గొప్ప; విభవ= వైభవ; సమేతంబుగాన్‌= సహితముగా; పుచ్చి= పంపించి; 


సమస పరిజనంబులను= సకల సేవకులనూ; నిజ నివాసంబులకున్‌= వారి వారి నివాసంబులకు; పోవన్‌= వెళ్ళటానికి; పనిచి= 


— 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 31 
పంపి; సంతోషంబు; అంతరంగంబు= మనస్సున; నిండి; వదనంబునన్‌= ముఖంపై; వెల్లి+కొనన్‌= (ప్రవహింపగా; అభ్యంతర= 
లోపలి; ఆవాసంబునకున్‌= గృహానికి; అరిగెన్‌= వెళ్ళాడు; రాత్రి= ఆ రాత్రివేళ; ఏను= నేను; ఇట= ఇక్కడికి; వచ్చి= 
వచ్చినవాడనై; (ద్రోణు= ద్రోణాచార్యునియొక్క; వృత్తాంతంబు= ఉదంతం; అంతయున్‌= సమస్తమూ; నీకున్‌= నీకు; చెప్పి= 
వినిపించి; సూర్య+ఉదయ= సూర్యునియొక్క ఉదయమయే; సమయంబునన్‌= వేళలో; నీవు; అనుపన్‌= పంపగా; మగిడి= 
తిరిగి; చని= వెళ్ళి; మనశిబిరంబు= మనయొక్క సేనలు విడిసినచోటున; (ప్రవేశించితిన్‌= (ప్రవేశించాను; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయంలో. 


తాత్సర్యం: అని అన్నాడు. ఇట్లా దుర్యోధనుడు కర్ణుడిని సకల సేనానాయకుడిని చేసిన తరువాత అతడిని అతడి 
నివాసానికి మహావైభవంతో పంపించాడు. తన సేవకులనందరినీ కూడా వారి వారి నివాసాలకు పంపించాడు. అతడి 
మనస్సంతా ఆనందంతో నిండిపోయి మొగంమీదికి ప్రవహించిందా అన్నట్లు అతడి ముఖం కళకళలాడుతుండగా 
లోపలి మందిరానికి వెళ్ళాడు. ఆ రాత్రి నే నిక్కడికి వచ్చి నీకు ద్రోణుడి యుద్దవార్తలన్నీ చెప్పాను. నీవు సెలవిచ్చిన 
తరువాత వెళ్ళి ప్రొద్దుపొడిచేసరికి మళ్ళీ మన దండు విడిసిన చోటు చేరుకొన్నాను. ఆ సమయంలో. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


సీ, తళతళ మనియెడు దంతప్రభలతోడ | ఘనకేతువున హస్తి కక్ష్య మెజియ 
హంసవర్ణములైన హయముల పటుగతి । నర్కప్రభం బగు నరదమొప్ప 
దీప్తకాంచనరసలిప్తమై చెలువొందు । సజ్యకార్ముకము హస్తమున వెలుగ 
వీటికి సమర సమాటోపమొదవ నా । భీలశంఖము దనమోల మోయ 


తే. రణసముత్సాహలక్ష్మి వక్తమున వింత । చెన్ను వెలయింప నాప్పులు సేరి రెండు 
పక్కియల యందు బవరంపుం బలుకు లెసంగ | నడవ సొంపారి కర్టుండు వెడలె నధిప! 60 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; కర్టుండు= సకల సేనానాయకుడైన కర్ణుడు; తళతళమనియెడు= కన్నులు 
మిరుమిట్లు గొలిపే; దంతప్రభలతోడన్‌= దంతాల కాంతులతో; ఘనకేతువునన్‌= పెద్ద జెండామీద; హస్తికక్ష్య= ఏనుగు 
మొలత్రాడు; మెజయన్‌= 'ప్రకాశింపగా; హంస+వర్లములు+ఐన= హంసయొక్క రంగువంటి రంగుకలవి; అయినటువంటి; 
హయముల= గుర్రాలయొక్క; పటుగతిన్‌= వేగమైన నడకతో; అర్క= సూర్యుడియొక్క; ప్రభంబు= కాంతివంటి కాంతిగలది; 
అగు= ఐనట్టి; అరదము= రథం; ఒప్పన్‌= ప్రకాశింపగా; దీప్త= కాలిన; కాంచన= బంగారంయొక్క; రస= [ద్రవంచేత; లిప్తము+ 
ఐ= పూయబడినదై; చెలువు+ఒందు= అందగించునట్టి; సజ్యకార్ముకము= ఎక్కుపెట్టిన ధనుస్సు; హస్తమునన్‌= చేతిలో; 
వెలు(గన్‌= ్రకాశింపగా; వీటికిన్‌= దండువిడిసిన చోటికి; సమర= యుద్దంయొక్క; సమ్‌+ఆటోపము= సంరంభం; ఒదవన్‌= 
కలుగగా; ఆభీలశంఖము= భయంకరమైన శంఖం; తన (మోలన్‌= తనయెదుట; మోయన్‌= మోగగా; రణ= యుద్దనిమిత్తమైన; 
సముత్సాహ= సంపూర్ణమైన పూనికయొక్క; లక్ష్మి= కాంతి; వక్రమునన్‌= తనముఖం మీద; వింత= (క్రొత్త, ఆశ్చర్యకరమైన; 
చెన్ను= అందం; వెలయింపన్‌= (ప్రసరించేటట్లు చేయగా; రెండు పక్కియల+అందున్‌= ఉభయ పార్చ్యాలలోనూ; ఆప్తులు= 
నమ్మదగిన ముఖ్యులైన స్నేహితులు; చేరి= సమీపించి; బవరంపు= యుద్దసంబంధములయిన; పలుకులు+ఎసంగన్‌= మాటలు 
ఒప్పుగా; నడవన్‌= నడచిరాగా; సొంపు+ఆరి= అందమొప్పి; వెడలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: రాజా! కరుడు బయలుదేరాడు. అపుడు అతడి రథంమీది పెద్ద జెండామీద కన్నులు మిరుమిట్లు 
గొలిపే దంతకాంతులతో ఏనుగు మొలత్రాడు ్రకాశిస్తున్నది. అతడి రథం తెల్లని హంసల రంగూ మంచి 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేగమూగల గుర్రాలతో సూర్యకాంతితో మెరుస్తున్నది. అతడి చేతిలో నారి ఎక్కించిన విల్లు ప్రకాశిస్తున్నది. దానికి 
బంగారపు [ద్రవం పూసినందున చాలా అందంగా ఉన్నది. సేనా స్కంధావారంలో యుద్ద సంరంభం కలిగేటట్టుగా 
అతడి ముందు భయంకరమైన శంఖం (మోగుతున్నది. ముఖంమీద యుద్దోత్సాహశోభ కొత్త అందాన్ని 
సమకూరుస్తున్నది. అతడి రెండు ప్రక్కలా దగ్గరగా ముఖ్యులయిన నమ్మదగిన స్నేహితులు యుద్ధానికి సంబంధించిన 
మాటలు పలుకుతూ నడచి వస్తున్నారు. అట్టా అందంగా అతడు బయలుదేరాడు. 


వ. అతండు పడవాళ్ళం బనిచి వెడల నియమించిన నెల్ల దొరలును దురంబునకు వెడలి రట్లు సకల బలంబులు 
కలనికి నడవం దొడంగిన. 61 


ప్రతిపదార్థం: అతండు= కర్ణుడు; పడవాళ్ళన్‌= చారులను; పనిచి= పంపి; వెడలన్‌= యుద్దానికి బయలుదేరటానికి; 
నియమించినన్‌= ఆజ్ఞాపింపగా; ఎల్ల= సమస్తమైన; దొరలును= సేనాధిపతులు; దురంబునకున్‌= యుద్దానికి; వెడలిరి= 
బయలుదేరారు; అట్టు= ఆ రీతిగా; సకలబలంబులు= సమస్తమైన సైన్యాలూ; కలనికిన్‌= యుద్దభూమికి; నడవన్‌= నడవటానికి; 
తొడంగినన్‌= పూనుకొనగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: కర్ణుడు చారులను పంపి బయలుదేరండని ఆజ్ఞాపించగానే సేనాధిపతులందరు యుద్దానికి బయలుదేరారు. 
అటా సైన్యాలన్నీ యుదానికి నడవటం (ప్రారంభించేసరికి. 
లి ™— (©) 


సీ. తురగరింఖా ముఖోద్దూత ధూళీపట । లములు నల్లిక్కు లలంకరించె 
మాతంగ కటిగళన్మదజల బహుల ప్ర। వాహ విలాసంబు వాని నడంచె 
బహువిధవాదిత్ర బైరవారావంబు । పె ల్లంబరము పిక్కటిల్ల జేసె 
శింజినీటంకార సింహనాదంబుల । పెక్కున యామ్రోంత. బిలుచుకొనియె 


ఆ. రథిక భూషణముల రశ్ముల గేతన । ఛత్ర చామరోపసక్త మణుల 
రుచుల సుభటహేతి రోచుల( బవలింటి | దివియచందమయ్య దినకరుండు. 62 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాలయొక్క; రింఖా= డెక్కలయొక్క; ముఖ= అగ్రభాగాలచేత; ఉద్దూత= ఎగురగొట్టబడిన; 
ధూళీపటలములు= భూరేణువుల సమూహాలు; నల్‌+దిక్కులు= నాలుగు దిశలనూ; అలంకరించెన్‌= ముస్తాబు చేశాయి; 
మాతంగ= ఏనుగులయొక్క; కటి= చెక్కిళ్ళనుండి; గళత్‌= (స్రవిస్తున్న; మదజల= మదపునీటి; బహుల= అధికమైన; 
ప్రవాహంబు= వెల్లువయొక్క; విలాసంబు= చక్కదనం; వానిన్‌= భూరేణు సమూహాలను; అడంచెన్‌= అణగగొట్టింది; బహువిధ= 
పలురకాలైన; వాదిత్ర= వాద్యాలయొక్క; భైరవ= భయంకరమైన; ఆరావంబు= ధ్వనియొక్క; పెల్లు= ఆధిక్యం; అంబరము= 
ఆకాశాన్ని; పిక్కటిల్లన్‌+చేసెన్‌= (బ్రద్దలుచేసింది; శింజినీ= అల్లైత్రాళ్ళయొక్క; టంకార= టం అనే ధ్వనుల యొక్క; పెక్కువ= 
ఆధిక్యం; ఆ మో(తన్‌= ఆ వాద్యధ్వనిని; పిలుచుకొనియెన్‌= ఆహ్వానించింది; దినకరుండు= సూర్యుడు; రథిక= రథికులయొక్క; 
భూషణముల= నగలయొక్క; రశ్ములన్‌= కాంతులచేత; కేతన= జెండాలయందు; ఛ(త్ర= గొడుగులయందూ; చామర 
వింజామరలందూ; ఉపసక్త= అంటిఉన్న; మణుల= రత్నాలయొక్క; రుచులన్‌= కాంతులతోనూ; సుభట= మంచి బంటుల, 
వీరులయొక్క; హేతి= ఖడ్గాలు ఆయుధాలయొక్క; రోచులన్‌= కాంతులతోనూ; పవలింటి= పగటివేళలోని; దివియ= దీపంయొక్క; 
చందము+అయ్యెన్‌= పోలికతో ఉన్నాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 33 


తాత్పర్యం: గుర్రాల డెక్కల చివళ్ళెగరగొట్టిన భూరేణువులు అన్నివైపులా వ్యాపించాయి. ఏనుగుల చెక్కిళ్ళ నుండి 
కారే మదపునీటి ప్రవాహం ఆ రేణువులను అణగగొట్టింది. రకరకాలయిన వాద్యాల భయంకర ధ్వనులు ఆకాశాన్ని 
(బ్రద్దలు చేశాయి. విండ్ల అల్లెత్రాళ్ళు లాగుతుంటే వచ్చే టంటం అనే ధ్వనులూ, వీరుల సింహనాదాలూ ఆ వాద్య 
ధ్వనులను తమవైపు ఆకర్షించుకొన్నాయి. (అంటే పెద్దవాళ్ళు తమకంటె చిన్నవాళ్ళను తామున్నచోటికి రమ్మని 
పిలుస్తారు కనుక, వాద్యధ్వనులను ఈ ధ్వనులు పిలిచాయంటే మించాయన్నమాట.) రథికులు పెట్టుకొన్న నగల 
కాంతులూ, జెండాలకూ గొడుగులకూ వింజామరలకూ ఉన్న మణుల కాంతులూ వ్యాపించేసరికి సూర్యుడు పగటి 
దీపంవలె వెలవెలబోయాడు. 


విశేషం: కటి శబ్దానికిమొల, ఏనుగుచెక్కిలి అని అర్భాలని శబ్దార్థ చంద్రిక. కట అనే పాఠం కూడ ఉండే అవకాశం ఉంది. 


వ. అట్టియెడ. 63 


తాత్సర్యం: అటువంటి సమయంలో. 


కు జనములు భీష్మద్రోణులు । సనిన వగలు డిగ్గం ద్రావి సంతోషము నె 

క్కొనియెడు మనములతోం గ । రుని గను6గొని రతివికాసరుచిరనయనులై. 64 
ప్రతిపదార్థం: జనములు= జనులు; భీష్మద్రోణులు= భీష్ముడూ, ద్రోణుడూ; చనిన= పోయిన; వగలు= దుఃఖాలు; డిగ్గన్‌+(త్రావి= 
దిగమింగుకొని; సంతోషము= ఆనందం; నెక్కొనియెడు= అధికమయే; మనములతోన్‌= మనస్సులతో; అతి వికాస= 


మిక్కిలిగా విచ్చుకొన్నందున; రుచిర= (ప్రకాశించే; నయనులు+ఐ= కన్నులు కలవారై; కర్షునిన్‌= అంగరాజును; కను(గొనిరి= 
చూచారు. 


తాత్సర్యం: జనులు, భీష్మద్రోణులు లేకుండా పోయారన్న దుఃఖాన్ని దిగమింగుకొని, సంతోషం నిండిన మనస్సులతో, 
వికసించి ప్రకాశించే కన్నులతో కౌరవ సైన్యాధ్యక్షుడైన కర్టుణ్మి చూచారు. 


కర్లుని మొదటి నాణి యుద్ధము (సం. 8-7-14) 


వ. ఇవ్విధంబున బలంబులకు€ బ్రమోదం బెసంగ నడచి రాధేయుండు దుస్సహంబుగా మకర వ్యూహంబు 
సమకట్టునెడ నందు. దుండంబున( దాను నిలిచి నయనంబుల శకునియు నులూకుండును శిరంబున 
నశ్వత్చామయు. గంఠంబున దుర్యోధనానుజులును నుదరంబున దుర్యోధనుండును ముందట 
వామపాదంబున నారాయణ గోపాలయుతుండై కృతవర్మయు దక్షిణపాదంబున( ద్రిగర్త దాక్షిణాత్య 
సంవృతుండై కృపాచార్యుండును వెనుక డాకాల నానాదేశ సేనతో శల్యుండును వలకాల ననేక 
రథకరితురగసమేతుండై సుషేణ జననాథుండును బుచ్చంబున మహాసైన్య సమగ్రుండయి చిత్రుండను 
ధాత్రీపతియు నతని తమ్ముండగు చిత్రసేనుండును నిలుచున ట్లొనర్షి తక్కిన వారల నెడ నెడం బన్నించె 
నటమున్న యుధిష్టిరుం డుద్దామ సామజాది చతురంగోల్లాసభాసితుండయి నడతెంచె నట్లు నడతెంచి 
యమ్మనుజవిభుండు మనమొనం జూచి సవ్యసాచి కిట్లనియె. 65 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; రాధేయుండు= కర్టుడు; బలంబులకున్‌= కౌరవసేనలకు; ప్రమోదంబు= 
సంతోషం; ఎసంగన్‌= వృద్దికాగా; నడచి= యుద్దానికి బయలుదేరి; దుస్సహంబుగాన్‌= (శత్రువులకు) సహించ సాధ్యముకానిదిగా; 
మకర వ్యూహంబు= మొసలి ఆకారపు మొగ్గరం; సమకట్టు+ఎడన్‌= పన్నే సమయంలో; అందున్‌= ఆ వ్యూహంలో; తుండంబునన్‌= 
నోటి స్థానంలో; తాను= స్వయంగా కర్గుడే; నిలిచి= ఉండి; నయనంబులన్‌= రెండుకన్నుల చోట్ల; శకునియున్‌= దుర్యోధనుని 
మేనమామ అయిన శకునీ; ఉలూకుండును= అతని కొడుకైన ఉలూకుడనే అతడూ; శిరంబునన్‌= తలవద్ద; అశ్వత్భామయున్‌= 
ద్రోణపుత్రుడయిన అశ్యత్తామా; కంఠంబునన్‌= మెడవద్ద; దుర్యోధన+అనుజులును= దుర్యోధనుడి తమ్ములూ; ఉదరంబునన్‌= 
పొట్టవద్ద; దుర్యోధనుండును= దుర్యోధనుడూ; ముందట వామపాదంబునన్‌= (నాలుగు కాళ్ళలోనూ) ముందరి ఎడమ 
అడుగువద్ద; నారాయణ= నారాయణులనే పేరుగల; గోపాల= యాదవులతో; యుతుండు+ఐ= కూడిన వాడై; కృతవర్మయున్‌= 
కృతవర్మా; దక్షిణపాదంబునన్‌= ముందరి కుడిఅడుగు దగ్గర; త్రిగర్త= త్రిగర్త దేశీయులచేతనూ; దాక్షిణాత్య= దక్షిణదేశపు 
వారిచేతనూ; సంవృతుండై= కప్పబడినవాడై; కృపాచార్యుండును= కృపాచార్యుడూ; వెనుకడాకాలన్‌= వెనుకవైపుగల ఎడమకాలివద్ద; 
నానాదేశసేనతోన్‌= అనేక దేశాల సేనలతో; శల్యుండును= మద్రరాజూ; వలకాలన్‌= కుడి వెనుకకాలి వద్ద; అనేక= అధిక 
సంఖ్యకల; రథ= తేరులతోనూ; కరి= ఏనుగులతోనూ; తురగ= గుజ్టాలతోనూ; సమేతుండు+ఐ= కూడినవాడై; సుషేణ 
జననాథుండును= సుషేణుడనే రాజూ; పుచ్చంబునన్‌= తోకస్థానంలో; మహాసైన్య= పెద్ద సైన్యంతో; సమగ్రుండు+అయి= 
పరిపూర్ణుడై; చిత్రుండు+అను= చిత్రుడు అనే పేరుగల; ధాత్రీపతియున్‌= రాజూ; అతని= ఆ చి(త్రుని; తమ్ముండు+అగు= 
తమ్ముడైన; చిత్రసేనుండును= చిత్రసేనుడనే పేరుగల రాజు; నిలుచు+అట్లు+ఒనర్భి= నిలిచే విధముగా చేసి; తక్కినవారలన్‌= 
మిగిలినవారిని; ఎడనెడన్‌= ఆయా(ప్రదేశాలలో; పన్నించెన్‌= ఉండేటట్టు తీర్చినాడు; అట= అక్కడ, పాండవపక్షంలో; మున్ను+అ= 
వీరు వ్యూహం పన్నటానికి ముందుగానే; యుధిష్టిరుండు= ధర్మరాజు; ఉద్దామ= భయంకరమైన; సామజ= ఏనుగులు; ఆది= 
మొదలయిన; చతురంగ= (గజ రథ తురగ పదాతులనే) నాలుగు అంగాల సైన్యంయొక్క; ఉల్లాస= ఉత్సాహంతో; 
భాసితుండు+అయి= ప్రకాశించినవాడై; నడతెంచెన్‌= (యుద్దభూమికి) కదలి వచ్చాడు; అట్టు= ఆ రీతిగా; ఆ+మనుజ 
విభుండు= ఆ నరపతి - ధర్మరాజు; మన= కౌరవులయొక్క; మొనన్‌= వ్యూహాన్ని; చూచి= పరిశీలించి చూచి; సవ్యసాచికిన్‌= 
అర్జునునితో; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: ఇట్టా కర్గుడు సైన్యాలకు సంతోషం కలిగేటట్టు యుద్దానికి వెళ్ళాడు. శత్రువులు భరించటానికి 
అశక్యమయ్యేటట్టు మకరవ్యూహం పన్నాడు. ఆ పన్నేటప్పుడు మొసలి నోటిస్టానంలో తానే నిలిచాడు. రెండు కన్నుల 
వద్దనూ శకునినీ, అతడి కుమారుడు ఉలూకుడినీ ఉండుమన్నాడు. తలదగ్గర అశ్వత్థామ నుంచాడు. మెడవద్ద 
దుర్యోధనుడి తమ్ములను నిలిపాడు. కడుపు దగ్గర దుర్యోధనుడిని ఉంచాడు. ముందరి ఎడమకాలివద్ద నారాయణ 
గోపాలురతోపాటు కృతవర్మ నుండుమన్నాడు. కుడిముందరి పాదం దగ్గర త్రిగర్తులతో, దక్షిణదేశాలవారితో 
కృపాచార్యుడిని నియమించాడు. వెనుక ఎడమకాలి సమీపంలో సకల దేశ సేనలతో శల్యుడిని నిలిపాడు. కుడివెనుక 
పాదం దగ్గర బహు రథ గజ తురగ సమేతంగా సుషేణుడిని ఉండుమన్నాడు. తోక వద్ద మహాసైన్యంతో చిత్రుడు, 
అతడి తమ్ముడు చిత్రసేనుడు అనే రాజులను నిలిపాడు. ఇంకా ఉన్నవారిని ఆయా స్థానాలలో ఉండుమన్నాడు. 


అటు పాండవపక్షంలో ఇందుకు ముందుగానే యుధిస్టిరుడు భయంకరమైన గజ రథ తురగ పదాతి 
చతురంగ సైన్యోల్లాసంతో వెలిగిపోతూ యుద్దభూమికి వచ్చాడు. వచ్చి మన వ్యూహాన్ని చూచి, సవ్యసాచితో ఇట్లా 


అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 35 


చ. “కనుగొన జుల్మనైన యది కౌరవసైన్యము గంటె? సూత నం 
దను డొక యొడ్డుగా నిలిపి తాను ముఖంబున నిల్చి కయ్య మె 
ల్లను దనమీందం బెట్టికొని లావును బీరము. జూప బూని యే 
పున నటిమెన్‌ భవద్విశిఖ పుంజములం దెగటార్పు మీతనిన్‌. 66 


ప్రతిపదార్థం: కౌరవసైన్యము= కౌరవులసేన; కనుంగొనన్‌= చూడటానికి, లేదా పరిశీలించిన పక్షంలో; చుల్క+ఐన+అది= 
తేలిక అయింది; కంటి(వి)+ఎ?= చూశావా, ఈ సంగతి కనిపెట్టావా?; (కాని) సూతనందను(డు= సూతుని కొడుకైన కర్ణుడు; 
(దీనిని) ఒక+ఒడ్డుగాన్‌= ఒక వ్యూహంగా; నిలిపి= నిలబెట్టి; తాను= స్వయంగా (మొసలి); ముఖంబునన్‌= ముందుభాగంలో; 
నిలిచి= నిలబడి; కయ్యము= యుద్దం; ఎల్లను= అంతా; తనమీ(దన్‌= తనపై; పెట్టికొని= ఉంచికొని; లావున్‌= బలమూ; 
బీరమున్‌= శౌర్యమూ; చూపన్‌+పూని= (ప్రదర్శింపదలచుకొని; ఏపునన్‌= గర్వంతో; అజీమెన్‌= ఎదుర్కొన్నాడు; (నీవు) 
ఈతనిన్‌= ఈ కర్టుని; భవత్‌= నీయొక్క; విశిఖ= బాణములయొక్క; పుంజములన్‌= సమూహములతో; తెగటార్పుము= 
చంపుము. 


తాత్పర్యం: పరిశీలించి చూస్తే కౌరవ సైన్యం తేలిక అయిపోయింది. కాని, సూతపు(త్రుడు దీనినొక వ్యూహంగా 
పన్ని, ముందుభాగంలో తాను నిల్ఫొని, యుద్దభారమంతా తనమీద వేసికొని, ఈ సమయంలో తన బలప్రతాపాలు 
చూపిద్దామనుకొని, పొగరుతో చెలరేగుతున్నాడు. ఇతడిని నీ శరజాలంతో సంహరించుము. 


విశేషం: కర్షుడిని తలుచుకొంటే ధర్మరాజుకు నిజానికి నిద్రరాదు. కాని, ఈ పద్యంలోని మాటలలో అతడి మీద తనకు 
కలిగిన చులకన అంతా తెలుపుతున్నాడు. భీష్మద్రోణులే పడిపోయారు. మహావీరులు చాలామంది పోయారు. సైన్యమా 
కౌరవులది పలచబడిపోయింది. ఇతడు చేయగలిగింది స్వల్పమనే ధైర్యం ఒక (ప్రక్కా, అర్జునుడిని పురికొల్సే నేర్చాక ప్రక్కా 
కనిపిస్తున్నాయి. సూతనందన శబ్దం కూడా సాభి ప్రాయమే. 


క. వనమున బంద్రెండే(డులు |; మన ముత్కటదుఃఖవార్ది మగ్నులమై యి 
ట్లునికికి( దగ నితని భవ । త్సునిశిత బాణాబ్ది ముంపు దుర్దమలీలన్‌. 67 


ప్రతిపదార్థం: మనము= దిగ్విజయం చేసిన పాండురాజు పుత్రులము, స్వయంగా దిగ్విజయం చేసి రాజసూయం చేసిన 
వాళ్ళము; వనమునన్‌= అరణ్యంలో; పం(డైెండు= పన్నెండు; ఏండులు= సంవత్సరాలు; ఉత్కట= పెద్ద; దుఃఖ= దుఃఖమనే, 
వార్చిన్‌= సముద్రంలో; మగ్నులము+ఐ= మునిగినవారమై; ఇట్టు= ఈ విధముగా; ఉనికికిన్‌= ఉండటానికి; తగన్‌= తగినట్టుగా; 
ఇతనిన్‌= ఈ కర్ణుని; భవత్‌= నీయొక్క; సునిశిత= మిక్కిలి వాడిఅయిన; బాణ+అబ్టిన్‌= అమ్ములనే సముద్రంలో; 
దుర్దమలీలన్‌= అణపరాని విధముగా; ముంపు(ము)= ముంచివెయ్యి. 


తాత్పర్యం: మనం పన్నెండు సంవత్సరాలు దుఃఖసము[ద్రంలో మునిగిపోయి ఉన్నందుకు తగిన విధంగా ఇతడిని 
ఇపుడు నీ బాణసముద్రంలో తిరుగులేని విధంగా ముంచివేయుము. 


విశేషం: అపకారం చేసినవారికి ప్రత్యపకారం చేయాలనిపించటం సహజం. కర్ణుడు దుష్టవతుష్టయంలోని వాడు కావటమూ, 
(ద్రౌపదీ పరాభవాదులకు మూలం కావటమూ, ఇతడి అండ జూచుకొనే కౌరవులు పాండవుల కెగ్గులుచేయ సాహసించటమూ 
ఇట్లా అనటానికి కారణాలు. 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ.  వీడొకరుండె యింక బలవిక్రమ సంపద గల్లి పోరిలో 
వాండిమి సొంపు సూప గలవాడు సుయోధనుపాలలేర్లు నీ 
వేడిమి సూపి రూ పడయపు వీని. బురందర పుత్ర! యంతతో( 
బోండిమి మాలు నాతడు ప్రభూత జయోన్నత్రి నిల్లు నీకడన్‌. 68 


ప్రతిపదార్థం: పురందర పుత్ర!= ఇంద్ర పుత్రుడైన అర్జునా! సుయోధనుపాలన్‌= దుర్యోధనుని పక్షంలో; ఇంకన్‌= ఈ పైని; 
బల= బలముయొక్క; విక్రమ= పరాక్రమంయొక్క; సంపద= సమృద్ది; కల్లి= ఉండి; పోరిలోన్‌= యుద్దంలో; వా(డిమి సొంపు= 
తీక్షత అందం; చూపన్‌+కలవాండు= చూపించే సామర్థ్యం కలవాడు; 'వీడు= ఇతడు; ఒకరుండ= ఒక్కడే; పేర్చున్‌= 
చెలరేగుతున్నాడు; నీ వేండిమి= నీయొక్క (ప్రతాపం; చూపి= (ప్రదర్శించి; వీనిన్‌= ఇతనిని; రూపు+అడ(పు= సంహరించు; 
అంతతోన్‌= వీని మరణంతో; అతండు= దుర్యోధనుడు; పోండిమి మాలున్‌= శోభను కోలోతాడు-(క్రుంగిపోతాడు; ప్రభూత= 
అధికమైన; జయ+ఉన్నతి= గెలుపుయొక్క జౌన్నత్యం; నీకడన్‌= నీ దగ్గర; నిల్చున్‌= నిలబడుతుంది. 


తాత్సర్యం: ఇంద్రకుమారా, అర్జునా! దుర్యోధనుడి పక్షంలో ఇంకా మిగిలి, బలపరాక్రమాలుండి యుద్దంలో 
ప్రతాపం చూపించగలిగిన వా డితడొక్కడే చెలరేగుతున్నాడు. నీ ప్రతాపం చూపించి ఇతడిని సంహరించుము. ఆ 
దెబ్బతో ఆ దుర్యోధనుడు (క్రుంగిపోతాడు. మహోన్నతమైన విజయం వచ్చి నీ దగ్గర నిలబడుతుంది. 


వ. నీకుం బోలిన మొగ్గరంబు గావింపు' మనవుడు నర్జునుం డర్ద చంద్ర వ్యూహ విధానంబున మోహరించి 
తాను మధ్యప్రదేశస్థుండై వామదక్షిణ శృంగంబుల భీమ ధృష్టద్యుమ్నుల నిలిపి యుధిష్టిర నకుల సహదేవులం 
బింగలిగా నొనర్జై నతని చక్రరక్షకులగు యుధామన్యుండును నుత్తమౌజుండునుం గయ్యంపువేడుక 
మొగంబులం జిగురొత్తం బొలిచిరి. తక్కిన యోధులుం దగినచోట్ల నిలిచి రిట్లిరువాంగును బన్నియున్న 
సమయంబున. 69 


ప్రతిపదార్థం: నీకున్‌+పోలిన= నీకు తగిన; మొగ్గరంబు= వ్యూహం; కావింపుము= పన్నవలసినది; అనవుడున్‌= అని పలుకగా; 
అర్జునుండు= అర్జునుడు; అర్రచంద్ర= సగమైన చంద్రునియొక్క; విధానంబునన్‌= పద్దతితో; మోహరించి= పన్ని; తాను= 
అర్జునుడు; మధ్యప్రదేశస్టుండు+ఐ= నడిమిప్రాంతంలో ఉన్నవాడు అయి; వామ= ఎడమది; దక్షిణ= కుడిది అయిన; 
శృంగంబులన్‌= కొమ్ములలో; అ(గ్రభాగాలలో; భీమధృష్టద్యుమ్నులన్‌= భీమునీ, ధృష్టద్యుమ్నునీ; నిలిపి= ఉంచి; యుధిస్టిర= 
ధర్మరాజునీ; నకుల= నకులునీ; సహదేవులన్‌= సహదేవునీ; పింగలిగాన్‌= వెనుకభాగంగా; ఒనర్భెన్‌= చేశాడు; అతని= 
అర్జునునియొక్క; చ(క్రరక్షకులు+అగు= రథచ(క్రాలను కాపాడేవారైన; యుధామన్యుండును= యుద్దంలో (క్రోధం కలవాడనే 
అర్థం కల, యుధామన్యుడనే పేరుకల, అర్జునుని ఎడమ రథచ(క్రానికి రక్షకుడైన పాంచాలరాజకుమారుడు; ఉత్తమ+ఓజుండును= 
శ్రేష్టమైన ఓజస్సు కలవాడనే అర్థంకల పేరున్న, పాంచాల దేశీయుడై, అర్జునుని కుడి రథచక్రానికి రక్షకుడైన యోధుడు; 
కయ్యము+వేడుక= యుద్దంచేయాలనే ఉబలాటం; మొగంబులన్‌= ముఖాలయందు; చిగురొత్తన్‌= కలుగగా; పొలిచిరి= 
ఉన్నారు; తక్కిన= మిగిలిన; యోధులున్‌= యుద్దవీరులూ; తగిన చోట్లన్‌= తాము ఉండదగిన (ప్రదేశాలలో; నిలిచిరి= ఉన్నారు; 
ఇట్టు= ఈ విధంగా; ఇరువాంగును= రెండు పక్షాలు; పన్ని= వ్యూహాలుగా తీర్చి; ఉన్న= ఉండిన; సమయంబునన్‌= వేళలో; 
(పరితోషము. బొందె' అనే తరువాతి పద్యంలోని (క్రియతో అన్వయం) 


తాత్సర్యం: నీకు తగిన వ్యూహం నీవు పన్నుము” అని చెప్పాడు. అర్జునుడు అర్హచంద్ర వ్యూహం పన్నాడు. అందులో 
మధ్యభాగంలో తానే ఉన్నాడు. ఎడమ చివర భీమసేనుడినీ, కుడిచివర ధృష్టద్యుమ్నుడినీ ఉండుమన్నాడు. యుధిస్టిరుడినీ 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 37 


నకుల సహదేవులనూ వెనుకభాగంలో ఉంచాడు. అతడి చక్రరక్షకులైన యుధామన్యూత్తమౌజుల యుద్ద కుతూహలం 
వ్యక్తమౌతున్న ముఖాలతో నిలిచారు. మిగిలిన యోధులు తమకు తగిన తావులలో ఉన్నారు. ఇట్లా ఉభయపక్షాల 
వారూ వ్యూహాలు తీర్చి ఉన్న సమయంలో. 


చ. హరియును బాండునందనులు నాజి నవశ్యము నేండు సూడ బో 

దురు జమునంచు నాత్మ బరితోషము'. బొందె భవత్తనూజుండున్‌ 

దురమునం గర్భయుక్తముగ ద్రుంగు సుయోధను( డన్‌ తలంపుతో. 

బరమసముద్యమస్ప్సురణ. బాండవముఖ్యు. డెలర్దె భూవరా! 70 
ప్రతిపదార్థం: భూవరా!= భూపతీ, ధృతరాష్ట్ర మహారాజా! భవత్‌= నీయొక్క; తనూజుండున్‌= కుమారుడైన దుర్యోధనుడు 
కూడా; హరియును+పాండునందనులున్‌= కృష్ణుడు, పాండవులూ; నేండు= ఈరోజు; ఆబిన్‌= యుద్దంలో; అవశ్యము= తప్పక; 
జమున్‌= యముని; చూడన్‌+పోదురు= చూడటానికి వెడతారు, మరణిస్తారు; అంచున్‌= అనుకొంటూ; ఆత్మన్‌= మనస్సులో; 
పరితోషమున్‌= సంతోషాన్ని; పొందెన్‌= పొందినాడు; పాండవముఖ్యుడు= పాండురాజు కుమారులలో మొదటివాడైన యుధిస్టిరుడు; 
దురమునన్‌= యుద్దంలో; సుయోధనుండు= దుర్యోధనుడు; కర్లయుక్తముగన్‌= కర్గునితోపాటు; (త్రుంగున్‌= మరణిస్తాడు; 
అన్‌= అనే; తలంపుతోన్‌= ఆలోచనతో; పరమ= అత్యధికమైన; ఉద్యమ= పూనికయొక్క; స్పురణన్‌= ప్రకాశముతో; ఎలర్చెన్‌= 


సంతోషించాడు. 


తాత్పర్యం: రాజా! “ఈ వేళ కృష్ణుడూ పాండవులూ యుద్దంలో తప్పక పడిపోతా'రని నీ కొడుకు సంతోషించాడు. 
దుర్యోధనుడు యుద్దంలో కర్ణుడితో సహా కడతేరుతాడని గట్టి పూనికతో అతిశయించాడు యుధిస్టిరుడు. 


విశేషం: ధృతరాష్షుడివి అసంభావ్యములైన ఆశలు. ఆ విషయంలో అతడి పోలిక వచ్చిన అతని కొడుకువి వాటికి మించిన 
ఆశలు. ఈ సన్నాయి నొక్కు “భవత్తనూజుడు” అనటంలో వినిపిస్తున్నది. పాండురాజు దిగిజయం చేశాడు. అతడికి తగిన 
అతని పెద్దకొడుకు గట్టి పూనికతో అతిశయిస్తున్నాడనటంలో యుద్దఫలితం అపుడే కనిపించిందని సూచితం. 


ఆ. ఒకటి కొకటి కంటె నుబ్బుచు వర్తించు । చాడు దోంప రెండు సైన్యములను 

బొలిచెనపుడు సెలంగి భూరి భేరీముఖ | తూర్యములు నభంబు దూ(టుకట్ట. 71 
ప్రతిపదార్థం: రెండు సైన్యములను= ఉభయసేనలలోనూ; ఒకటికంటెన్‌= ఒకదానికన్న; ఒకటి= మరొకసేన; ఉబ్బుచున్‌= 
బాగా సంతోషిస్తూ; వర్తించు= ప్రవర్తించే; చాడ్సు= పద్దతి; తో(పన్‌= కనిపించేటట్టుగా; పొలిచెన్‌= ఒప్పినవి; అపుడు= ఆ 
సమయంలో; భూరి= అధికమైన; భేరీముఖ= భేరులు మొదలయిన; తూర్యములు= వాద్యాలు; నభంబు= ఆకాశం; 
తూంటుకట్టన్‌= చిల్లిపడేటట్టు; చెలంగెన్‌= మోగాయి. 


తాత్పర్యం: రెండు సైన్యాలలోనూ ఒకదానిని మించి మరొకటి ఆనందపడుతున్న రీతిగ ప్రవర్తించటం కనిపించింది. 
అనంతరం భేరులు మొదలయిన వాద్యాలధ్వనులు ఆకాశం చిల్లులు పడేటట్లు మోగాయి. 


వ. చిందంబుల మో(తకు నిందు నందునం దమకించి భటులు గెలంకులం దాంకం దోడ్తో నెబిపినయగ్గలిక 
నొండొంటి బెరయ మొగ్గరంబు లురవడించి. 72 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భటులు= సైనికులు; ఇందున్‌+అందునున్‌= ఇక్కడా అక్కడా, కౌరవపక్షంలోనూ పాండవపక్షంలోనూ; చిందంబుల= 
శంఖాలయొక్క; మో(తకున్‌= ధ్వనికి; తమకించి= ఉత్సహించి; కెలంకులన్‌= పార్మ్వాలను; తా(కన్‌= డీకొనగా; తోడు+తోన్‌= 
వెంటనే; నెజపిన= (ప్రకటించిన; అగ్గలికన్‌= విజృంభణంతో; ఒండు+ఒంటిన్‌= పరస్పరం; బెరయన్‌= కవియగా; మొగ్గరంబులు= 
వ్యూహాలు; ఉరవడించి= రేగి. 


తాత్సర్యం: శంఖాల మోతవలన రెండువైపుల సైనికులలోనూ ఉత్సాహం పెరిగింది. అందువలన ఉభయ 
పార్మ్వాలలోనూ డీకొనటానికి విజృంభించి రెండు వ్యూహాలు కలిసి చెలరేగాయి. 


సీ, నిబిడ ఘంటావళి నిక్వణంబులతోడ । భీషణ బృంహిత ఘోషములును 
ఘననేమి నిష్టుర ధ్వనుల పొందులC గేతు । నిర్ణర కింకిణీ నినదములును 
జటుల ఖురవ్రాత పటురవంబులతోడ । నాభీలహేషా మహాస్వనములు 
భూరిభుజాస్పాలనారావములతోడ । మేదురతర సింహనాదములును 


ఆ. బరి దిక్తటముల( బగిలింప ననిమిష | ఖచర సిద్ద యక్ష గరుడ గణము 
లంతరంగములు నితాంత కౌతుకభరి । తములు గాగ జూడ్కి గములు వటిపె. 73 


ప్రతిపదార్థం: నిబిడ= దట్టమైన; ఘంటా= ఏనుగుల గంటలయొక్క; ఆవళి= సముదాయంయొక్క; నిక్సణంబుల తోడన్‌= 
ధ్వనులతోపాటు; భీషణ= భయంకరమైన; బృంహిత= గజ ఘీంకారములయొక్క; ఘోషములును= ధ్వనులూ; ఘన= 
గొప్పవైన; నేమి= (రథచక్రాల) పట్టాలయొక్క; నిష్టుర= కఠినమైన; ధ్వనుల= శబ్దాలయొక్క; పొందులన్‌= చెలుములతో; 
కేతు= జెండాలయందు; నిర్భర= నిండిన; కింకిణీ= చిరుమువ్వల; నినదములును= ధ్వనులూ; చటుల= కఠినమైన; ఖుర= 
గుజ్టాల డెక్కలయొక్క; (వాత= సముహాల; పటు= గట్టి; రవంబులతోడన్‌= ధ్వనులతో; ఆభీల= మిక్కిలి భయంకరాలైన; 
హేషా= గుర్రాల సకిలింపులయొక్క; మహాస్వనములును= పెద్ద ధ్వనులూ; భూరి= పెద్దవి అయిన; భుజా= బాహువులయొక్క; 
ఆస్సాలన= చరపులయొక్క; ఆరావములతోడన్‌= ధ్వనులతో; మేదురతర= మిక్కిలి దట్టమైన; సింహనాదములును= వీరుల 
సింహగర్జనలవంటి ధ్వనులూ; పరంగి= వ్యాపించి; దిక్‌+తటములన్‌= ది[క్రదేశాలను; పగిలింపన్‌= (బ్రద్దలుచేయగా; ఖచర= 
ఆకాశ సంచారులైన; సిద్ధ= సిద్దులయొక్క; యక్ష= యక్షులయొక్క; గరుడ= గరుడులయొక్క; గణములు= సమూహాలు; 
అంతరంగములు= (తమ) మనస్సులు; నితాంత= మిక్కిలి వ్యాపించిన; కౌతుక= కుతూహలంచేత; భరితములు+కా(గన్‌= 
నిండినవికాగా; చూడ్కి= చూపులయొక్క; గములు= సమూహాలను; పజిపెన్‌= (ప్రసరింపజేశాయి. 


తాత్సర్యం: ఏనుగుల గంటల ధ్వనులతో వాటి భయంకర ఘీంకార ధ్వనులు కలిశాయి. రథాల పట్టాల కఠిన 
ధ్వనులతో జెండాల నిండా ఉన్న చిరుమువ్వల సవ్వడులు కలిశాయి. గుర్రాల గట్టి డెక్కల చివళ్ళ చప్పుళ్ళతో 
భయాన్ని కలిగించే వాటి సకిలింపులు కలిశాయి. సైనికుల మల్ల చరుపుల ధ్వనులతో, సింహగర్జ్దనలవంటి వారి 
హుంకార ధ్వనులు కలిశాయి. ఈ ధ్వనులన్నీ వ్యాపించి దిగ్భాగాలు పగిలిపోయాయి. అపుడు ఆకాశంలో సంచరించే 
దేవయోని విశేషాదులయిన సిద్ద యక్ష గరుడుల మనస్సులు కుతూహలంతో నిండిపోయాయి. అపుడు వారు 
చూడసాగారు. 


వ. ఇట్లు దలపడి యిరువాంగును బేరువాండి. బోరునెడ గరుడ ప్రహారంబుల నొచ్చిన పంచాస్య పన్నగంబులం 
బోని బాహువులను గాంతత్వరుచి సౌరభంబుల పెంపున సంపూర్ణ చంద్రార్క కమలంబులం గ్రేణిసేయు 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 39 


నాననంబులను సంగ్రామరంగం బలంకృతంబయ్యె వాహనంబులమీ(దనుండి భూషణకిరణంబులు మెజియ 
సైనికులు నేలంగూలు నప్పుడు పుణ్యావసాన కాలంబున నాకలోక పరిభ్రష్టంబగు మహాత్మలోకంబు చందంబు 
దో(చెం జతురంగంబులునుం దమతమ జాతిచేతంబడుటయు నేనుంగు లడరిన నరదంబులు 
సదియుటయు నాశ్వికులు వొదివినం గరులు ధరం దొరంగుటయు భటు లురవడించినం దురంగంబులు 
గడికండంబు లగుటయు రథంబులు గవిసినం గాల్వురు దుమురగుటయు. గ్రందున నెల్ల తెజంగులు నన్ని 
దెఅంగులం గలయ బడలువటుచుటయు రౌద్రరసంబు( బెనిచె నాసమయంబున సాత్యకి ధృష్టద్యుమ్న 
చేకితాన ద్రౌపదేయులు ప్రభద్రక చేది పాండ్య చోళ మగధ వంగాది దేశంబుల బలంబుల తోడ బరవసంబుసేసి 
తటిమి రట్టియెడ. 74 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తలపడి= డీకొని; ఇరువాంగును= ఉభయపక్షాలూ; పేరు, వాండిన్‌= మిక్కిలి ప్రతాపంతో; 
పోరు+ఎడన్‌= యుద్దంచేసే సమయంలో; గరుడ (ప్రహారంబులన్‌= (గ్రద్దల దెబ్బలచేత; నొచ్చిన= చనిపోయిన; పంచాస్య= 
ఐదుముఖాల; పన్నగంబులంబోని= పాములవంటి; బాహువులను= చేతులతోను; కాంతత్వ= మనోహరంగా ఉండటంయొక్క; 
రుచి= కాంతియొక్కా; సౌరభంబుల= సువాసనయొక్కా; పెంపునన్‌= అతిశయంచేత; సంపూర్ణ్ల= పూర్తిగా, నిండైన; చంద్ర= 
చం॥ద్రునీ; అర్క= సూర్యుని; కమలంబులన్‌= పద్మాలనీ; (క్రేణిసేయు= తిరస్కరించే; ఆననంబులన్‌= ముఖాలతోనూ; 
సం(గామ రంగంబు= యుద్దప్రదే శం; అలంకృతంబు= అలంకరింపబడినది; అయ్యెన్‌= అయింది; వాహనంబులమీ(దనుండి= 
వాహనాలపైనుండి; భూషణ= నగలయొక్క; కిరణంబులు= వెలుగులు; మెజయన్‌= (ప్రకాశించగా; నేలన్‌= భూమిపై; 
కూలునపుడు= పడిపోయే సమయంలో; పుణ్య= సుకృతంయొక్క; అవసాన= చివరి; కాలంబునన్‌= సమయంలో; నాకలోక= 
స్వర్గలోకం నుంచి; పరి భష్టంబు+అగు= జారిపోయే; మహాత్మ= మహాత్ములయొక్క; లోకంబు= సమూహంయొక్క; చందంబు= 
పోలిక; తోణెన్‌= ఊహకు వచ్చింది; చతురంగంబులున్‌= సైన్యంలోని రథాలు; గజాలు, గుర్రాలు, కాలిబంట్లు అనే నాలుగు 
భాగాలు; తమ తమ; జాతిచేతన్‌= తెగచేత; పడుటయు= పడిపోవటమూ; ఏనుంగులు= గజాలు; అడరినన్‌= డీకొనగా; 
అరదంబులు= రథాలు; చదియుటయున్‌= విరిగిపోవటమూ; అశ్వికులు= రౌతులు; పొదివినన్‌= (క్రమ్మగా; కరులు= ఏనుగులు; 
ధరన్‌= భూమిపై; తొరంగుటయున్‌= పడిపోవటమూ; భటులు= సైనికులు-కాలిబంట్టు; ఉరవడించినన్‌= విజృంభించగా; 
తురంగంబులు= గుర్రాలు; కడి+కండంబులు= ముక్కలు ముక్కలు; అగుటయున్‌= కావటము; రథంబులు= తేరులు; 
కవిసినన్‌= మీదికిరాగా; కాల్వురు= కాలిబంట్లు; తుమురు+అగుటయున్‌= తుక్కుకావటమూ; (క్రందునన్‌= సందడిలో; 
ఎల్లతెజింగులున్‌= అన్నివిధాలవారు; అన్ని తెణంగులన్‌= అన్ని విధాలవారితోనూ; కలయన్‌= కలియగా; బడలు+ పణుచుటయున్‌= 
అలసిపోయేటట్టు చేయటమూ; రౌద్రరసంబున్‌= (కోధమనే నిలుకడగా ఉండే భావాన్ని; పెనిచెన్‌= పెంచాయి; ఆ సమయంబునన్‌= 
అప్పుడు; సాత్యకి= కృష్ణుని తమ్మునివరుసవాడైన సాత్యకి; ధృష్టద్యుమ్నుండు= పాండవ సేనానాయకుడు, (ద్రౌపది అన్న 
అయిన ధృష్టద్యుమ్నుడు; చేకితానుండు= యాదవవీరుడైన చేకితానుండు; (ద్రాపదేయులు= (ద్రౌపదికుమారులైన ప్రతివింధ్యుడు, 
(శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, (శ్రుతకర్మ అనేవారూ; |ప్రభ[ద్రక+చేది+పాండ్య+చోళ+మగధ+వంగ+ ఆదిదేశంబుల 
బలంబుతోడన్‌= (ప్రభ[ద్రకం, చేది, పాండ్యం, చోళం, మగధం, వంగం మొదలయిన దేశాల సైన్యాలతో; బరవసంబు+చేసి= 
ఉత్సాహంతో యుద్దంచేసి; తజిమిరి= పారిపోయేటట్టు చేశారు; అట్టి+ఎడన్‌= అట్లాంటి సమయంలో (భీముడు కవిసె అని 
తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఇట్లా ఉభయసేనలూ డీకొని మహాప్రతాపంతో పోరాడే సమయంలో (గద్దల దెబ్బలకు ప్రాణాలు 
విడిచిన ఐదు తలల పాములవలె తెగిపడిన బాహువులతో, మనోహరకాంతి అధికంగా ఉన్నందువల్ల పూర్ణచంద్ర 
సూర్యులను, మనోహర పరిమళం అధికంగా ఉన్నందువల్ల పద్మాలను వెలవెలపోయే టట్లు చేసే ముఖాలతో యుద్దభూమి 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలంకరించబడింది. వీరులు తాము పెట్టుకొన్న ఆభరణాల వెలుగులతో వాహనాలనుండి నేలపై రాలిపడుతుంటే 
పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గ భ్రష్టులై ఈ లోకానికి వచ్చి పడుతున్న మహాత్ములవలె ఉన్నారు. చతురంగ 
సైన్యాలలో ఏనుగులవలన ఏనుగులూ, రథాలవలన రథాలూ, గుర్రాలవలన గుర్రాలూ, కాలిబంట్లవలన కాలిబంట్లూ 
పడిపోతున్నారు. అదీకాక, ఏనుగులు డీకొంటే రథాలు తుక్కయిపోతున్నాయి. కాలిబంట్లు చెలరేగితే గుర్రాలు 
ముక్కలు ముక్కలయిపోతున్నాయి. రథాలు మీదికి వస్తే కాలిబంట్లు నుగ్గయిపోతున్నారు. ఇట్టా ఎన్నిరకాల వీలయితే 
అన్ని రకాలా కలియబడి ఎదుటివారిని అలసిపోయేటట్లు చేస్తుంటే రౌద్రం పెరిగిపోయింది. అపుడు సాత్యకీ, 
ధృష్టద్యుమ్నుడూ, చేకితానుడూ, ఉపపాండవులూ, ప్రభద్రక-చేది-పాండ్య-చోళామగధ-వంగ- ప్రభృతి దేశాల సైన్యాలతో 
ఉత్సాహంతో యుద్దంచేసి తరిమారు. అపుడు. 


ఉ. దంతి ఘటల్‌ మహోగ్ర సముదగ్రతతో నడతేర దర్ప దు 
ర్లాంత గజాధిరోహణ నితాంత సముజ్జ్వల భంగి బ్రౌఢ వి 
క్రాంతి విలాస మొప్పంగ నఖండిత పారుషుందైన భీము డ 
త్యంతసముద్ధతిం గవిసె నస్మదనీకము సంచలింప(గన్‌. 75 


ప్రతిపదార్థం: అఖండిత= గొప్పదైన; పౌరుషుడు= పౌరుషం కలవాడు; ఐన= అయినట్టి; భీము(డు; అస్మద్‌+అనీకము= 
మన సైన్యము; సంచలింప(గన్‌= మిక్కిలి కలతనొందగా; దంతి= ఏనుగులయొక్క; ఘటల్‌= గుంపులు; మహోగ్ర= అతి 
తీక్టమైన; సం+ఉత్‌+అ(గ్రతతోన్‌= భయంకరత్వంతో; నడతేరన్‌= నడచిరాగా; దర్చ= గర్వంతో; దుర్‌+దాంత= అణపరాని; 
గజ= ఏనుగు; అధిరోహణ= ఎక్కుటచేత; నితాంత= అత్యంతమైన; సమ్‌+ఉత్‌+జ్వల= మిక్కిలి (ప్రకాశించే; భంగిన్‌= 
పద్దతితో; 'ప్రాఢ= అధికమైన; వి[క్రాంతి= విక్రమంయొక్క విలాసము, హొయలు; ఒప్పంగన్‌= తగి ఉండగా; అత్యంత= 
మిక్కుటమైన; సముద్దతిన్‌= గర్వంతో; కవిసెన్‌= డీకొన్నాడు. 


తాత్సర్యం: ఏనుగుల సమూహాలు మహాభయంకరంగా నడిచిరాగా, మహాపాౌరుషశాలి అయిన భీమసేనుడు - 
అత్యంతకాంతితో, పరిపక్వవి(క్రమ విలాసంతో, అత్యధికగర్వంతో - అణచశక్యంకాని ఒక మదపుటేనుగు నెక్కి, 
మన సేన మిక్కిలి కలతపడేటట్లుగా ఎదుర్కొన్నాడు. 

౧ 


కు ఉదయాచలమున రుచి సం । పద బొలుచు పతంగు పగిది. బ్రసరత్తీవ్ర 
ప్రదరములు నెజయమెజయం.గ | మదావళము మీద వెలింగి మారుతి యధిపా! 76 


ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా! మారుతి= వాయునందనుడైన భీమసేనుడు; మదావళముమీదన్‌= మదపుటేనుగు 
మీద; ప్రసరత్‌= వ్యాపిస్తున్న; తీవ్ర= వాడికల; ప్రదరములు= బాగా చీల్చే బాణాలు; నెజయన్‌= నిండుగా; మెజయన్‌= 
ప్రకాశింపగా; ఉదయ+అచలమునన్‌= పొడుపు కొండమీద; రుచి= కిరణాల; సంపదన్‌= ఆధిక్యంతో; పొలుచు= (ప్రకాశించే; 
పతంగు పగిదిన్‌= సూర్యునివలె; వెలిగౌన్‌= (ప్రకాశించాడు. 


తాత్పర్యం: వేస్తున్న వాడి బాణాలు వ్యాపిస్తూ నిండుగా ్రకాశిస్తుండగా ఏనుగుమీద ఉన్న వాయుపుత్రుడు 
భీముడు, ఉదయపర్వతంమీద వ్యాపిస్తున్న కిరణాల ఆధిక్యంతో ఉన్న సూర్యుడివలె (ప్రకాశించాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 41 
విశేషం: అలం: ఉపమ. భీముడిని ఉదయిస్తున్న సూర్యుడితో పోల్చినందున సూర్యుడెట్లా అంధకారాన్ని తరిమి వెలుతురు 


ప్రసరింపజేస్తాడో, అట్లాగే కర్ణుడు సేనాధిపతి అయినందున పాండవసైన్యంలో ఏమైనా నిరుత్సాహం వ్యాపించిఉన్న పక్షంలో 
దానిని తొలగించాడని గమ్యమానం అవుతున్నది. 


క్షేమధూర్తి యను రాజు భీమునితో యుద్దము సేసి చచ్చుట (సం. 8-8-25) 


వ. అమ్మహావీరు నాలోకించి కులూతదేశాధీశుండయిన క్షేమధూర్తి నిజబలంబులం బురికొల్పికొని యేచిత్రోచి 
యాహ్వానంబు సేసి తన కరటిం గొలిపిన నది గిరి గిరం దా(కు తెటింగున నతని మాతంగంబునకు 
మార్మొనియె నయ్యిరువురు నొండొరులపై( దోమరస్తోమంబు లడరించి యార్చుచు నుద్దండ 
పరాక్రమంబులగు వేదండంబుల పటు ప్రచారంబులు చారు భీషణంబులుగా నొకళ్ళొకళ్ళం జుట్టుకొని 
వచ్చుచుం బెనంగి. 77 


ప్రతిపదార్థం: కులూత= కులూతం అనే పేరుగల; దేశ= దేశంయొక్క; అధీశుండు= (ప్రభువు; అయిన= ఐనట్టి; క్షేమధూర్తి= 
క్షేమధూర్తి అనే పేరుగలవాడు; అమ్మహావీరున్‌= ఆ గొప్పవీరుని; ఆలోకించి= చూచి; నిజబలంబులన్‌= తన సైన్యాలను; 
పురికొల్పికొని= (ప్రోత్సాహపరచుకొని; ఏచి= చెలరేగి; త్రోచి= (తన సైన్యాలను) ముందుకు నడిపించి; ఆహ్యానంబు+చేసి= 
(భీమసేనుని తన పైకి రమ్మని) పిలిచి; తనకరటిన్‌= తన ఏనుగును; కొలిపినన్‌= ఉసికొలుపగా; అది= క్షేమధూర్తి ఏనుగు; 
గిరి= కొండ; గిరిన్‌= పర్వతాన్ని; తా(కు= డీకొనే; తెజంగునన్‌= విధంగా; అతని= భీమునియొక్క; మాతంగంబునన్‌= 
ఏనుగుతో; మార్కొనియెన్‌= డీకొన్నది; ఆ+ఇరువురున్‌= ఆ యిద్దరూ, (భీమసేన క్లేమధూర్తులిద్దరూ); ఒండు+ఒరులపైన్‌= 
పరస్పరం (ఒకరిపై మరొకరు); తోమర= తోమర (చిన్న యీటెలు, చిన్న గుదియలు) అనే ఆయుధాలయొక్క; స్తోమంబులు= 
సముదాయాలను; అడరించి= (ప్రయోగించి; ఆర్చుచున్‌= అరుస్తూ; ఉద్దండ= భయంకరమైన; పరా(క్రమంబుల= పరాక్రమం 
కలవి; అగు= అయిన; వేదండంబుల= ఏనుగులయొక్క; పటు= వేగంకల; (ప్రచారంబులు= నడకలు; చారు= అందమైనవీ; 
భీషణంబులు= భయంకరములూ; కాన్‌= అయ్యేటట్టుగా; ఒకళ్ళు= ఒకరు; ఒకళ్ళన్‌= మరొకరిని; చుట్టుకొని= చుట్టూ తిరిగి; 
వచ్చుచున్‌= వస్తూ; పెనంగి= పోరాడి. (తరువాతి పద్యంలోని 'ఆపాదించిరి” అనే (క్రియతో అన్వయం.) 


తాత్పర్యం: కులూత దేశపురాజు క్షేమధూర్తి భీముడిని చూచాడు. తన సైన్యాలను ప్రోత్సాహపరిచి నడిపించుకొంటూ 
విజృంభించి, భీముడిని రమ్మని పిలిచి తన ఏనుగును అతడిమీదికి ఉసికొలిపాడు. అది కొండ కొండను డీకొన్నట్టుగా 
భీముడి ఏనుగును డీకొన్నది. ఆ వీరులిద్దరూ ఒకరిమీద మరొకరు చిన్న ఈటెలు ప్రయోగించుకొన్నారు. 
మహాపరా(క్రమంకల వారి ఏనుగులు ఒక దానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటే అందంగానూ భయంకరంగానూ 
కూడా ఉన్నది. ఇట్లా వారిద్దరూ యుద్దంచేశారు. 


క కోదండంబులు గొని బా । హాదర్వము లెస6ంగ6 బోరి యన్యోన్యధను 

శ్చేదంబుల( బొరింబొరి నా । పాదించిరి రయము జనులు ప్రస్తుతి సేయన్‌. 78 
ప్రతిపదార్థం: కోదండంబులు= ధనుస్సులు; కొని= తీసికొని; బాహా= చేతులయొక్క; దర్పములు= గర్భాలు; ఎసంగన్‌= 
వృద్దిచెందగా; పోరి= యుద్దంచేసి; పారిన్‌+సారిన్‌= మళ్ళీమళ్ళీ; రయము= వేగాన్ని; జనులు= (ప్రజలు; |ప్రస్తుతి+చేయన్‌= 
పొగడగా; అన్యోన్య= ఒకరొకరి; ధనుః= విండ్లయొక్క; ఛేదంబులన్‌= నరకటాలను; ఆపాదించిరి= కలిగించారు. 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇద్దరూ ధనుస్సులు తీసికొన్నారు. బాహుబలగర్వాలు పెరుగుతుండగా యుద్దంచేశారు. వారి వేగాన్ని 
జనం మెచ్చుకొనే విధంగా ఒకరి ధనుస్సు లొకరు అనేక పర్యాయాలు నరుక్కొన్నారు. 


వ. దానం గోపం బగ్గలించి. 79 


ప్రతిపదార్థం: దానన్‌= అందువలన; కోపంబు= అలుక; అగ్గలించి= అధికమై. 


తాత్సర్యం: అందువలన వారికి కోపం పెరిగి 


తే. శక్తులను దోమరంబుల సరభసముగ। బోరుచో భీమసేనుని పేరురమున 

క్షేమధూర్తి సముజ్జ్వలతోమరంబు । లేడు నాటించె దర్పంబు రూఢికెక్క. 80 
ప్రతిపదార్థం: శక్తులను= ఈటెలతోనూ; తోమరంబులన్‌= చిన్న యీటెలతోనూ; సరభసముగన్‌= వేగంగా; పోరుచోన్‌= 
పోరేటప్పుడు; క్షేమధూర్తి= క్షేమధూర్తి; భీమసేనుని= భీమునియొక్క; పేరు+ఉరమునన్‌= విశాలమైన వక్షుస్థలంమీద; సముజ్జ్యల= 
బాగా (ప్రకాశిస్తున్న; తోమరంబులు= చిన్నయీటెలు; ఏడు= ఏడింటిని; దర్భంబు= తన గర్వం; రూఢికిన్‌+ఎక్కన్‌= ప్రసిద్ధిచెందగా; 
నాటెన్‌= దిగిపోయేటట్ల్టు చేశాడు. 


తాత్సర్యం: శక్తులతోనూ, తోమరాలతోనూ వేగంగా పోరాడే సమయంలో క్షేమధూర్తి, భీమసేనుడి విశాలమైన 
వక్షస్థలంపై చిన్న ఈటెలేడింటిని గ్రుచ్చుకొనేటట్టు వేశాడు. అందువలన అతడి గర్వం ప్రసిద్ధికెక్కింది. 
దిథ ౬ కో నో 


చ. అనిల తనూభవుండు దపనాంశు నిభంబగు తోమరంబు వై 
చిన నడుమం గరూశపతి చిత్రముగా. దునుమాడి వీక నా 
తని బటు షష్టికాండ పరితాడిత దేహుని( జేయ మేటివిల్‌ 
గొని యత. డక్కులూతపతికుంజరమున్‌ వెస(గప్పె నమ్ములన్‌. 81 


ప్రతిపదార్థం: అనిల తనూభవుండు= వాయుపుత్రుడైన భీముడు; తపన= సూర్యునియొక్క; అంశునిభంబగు= కిరణంవంటి; 
తోమరంబు= చిన్న యీటెను; వైచినన్‌= (ప్రయోగింపగా; కరూశపతి= కరూశదేశపురాజు; చిత్రముగా= వింతగా; నడుమన్‌= 
మధ్య; తునుమాడి= నరికి; వీంకన్‌= పూనికతో; ఆతనిన్‌= భీముని; పటు= గట్టివైన; పష్టి= అరవై; కాండ= బాణాలతో; 
పరితాడిత= కొట్టబడిన; దేహునిన్‌= దేహం కలవానిని; చేయన్‌= చేయగా; అతండు= భీముడు; మేటివిల్‌= పెద్ద ధనుస్సును; 
కొని= తీసుకొని; వెసన్‌= వేగముతో; ఆ+కులూతపతి= ఆ కులూతదేశపురాజుయొక్క; కుంజరమున్‌= ఏనుగును; అమ్ములన్‌= 
బాణాలతో; కప్పెన్‌= కనపడకుండా చేశాడు. 


తాత్సర్యం: భీముడు సూర్యకిరణంవలె మెరుస్తున్న చిన్నఈటె నొకదానిని ప్రయోగించాడు. దానిని కరూశ దేశపురాజు 
మధ్యలో ఆశ్చర్యకరంగా ముక్కలు చేశాడు. అంతటితో ఆగకుండ వేగంగా అరవై బాణాలు భీముడి శరీరానికి 
తగిలేటట్టు ప్రయోగించాడు. భీముడు ఒక పెద్దవిల్లు తీసికొని క్షేమధూర్తి ఏనుగుకు అన్నివైపులా బాణాలు దట్టంగా 
(ప్రయోగించాడు. 


వ. అట్లుభీమసేనుండు గరూశపతి విక్రమంబు సరకు సేయక యతని దిక్కునుం జూడక క్షేమధూర్తి సామజంబును 
సాయకమయంబు జేసిన నది మొగ తిరిగి పఅచినం బోవనీక యప్పావని వెనుకొనుటయు నక్కులూతపతి 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 43 


ప్రయత్నంబున నమ్మాతంగంబు మరల్చి యతని యంగంబునను దద్గజంబు శరీరంబునను నిశాత శరపరం 

పరలు వటిపెన. 82 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; భీమసేనుండు= భీముడు; కరూశపతి= కరూశదేశపురాజుయొక్క; విక్రమంబు= పరాక్రమాన్ని; 
సరకు+చేయక= లక్ష్యపెట్టక; అతని= ఆ రాజుయొక్క; దిక్కునున్‌= వైపుగూడా; చూడక= చూడకుండా; సామజంబును= 
ఏనుగును; సాయకమయంబున్‌= బాణాలతో నిండినదానినిగా; చేసినన్‌= చేయగా; అది= ఆ ఏనుగు; మొగము+తిరిగి= 
పెడమొగంపెట్టి; పజిచినన్‌= పరుగుపెట్టినా; ఆ+పావని= ఆ వాయుపుత్రుడైన భీముడు; పోవనీక= పోవనీయక; వెనుకొనుటయున్‌= 
వెంబడించేసరికి; ఆ+కులూతపతి= ఆ క్షేమధూర్తి; ప్రయత్నంబునన్‌= పూనికతో; ఆ+మాతంగంబున్‌= ఆ ఏనుగును; 
మరల్ఫి= వెనుకకు త్రిప్పి; అతని= భీమునియొక్క; అంగంబునను= శరీరంలో; తద్‌+గజంబు= ఆ ఏనుగుయొక్క; 
శరీరంబునను= దేహంలోనూ; నిశిత= వాడి అయిన; శర= బాణాలయొక్క; పరంపరలు= వరుసలు; పజపినన్‌= (ప్రయోగింపగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ విధంగా భీముడు కరూశదేశాధిపతి పరాక్రమాన్ని లెక్కచేయక, అతనివైపు కూడ చూడకుండ, 
అతని ఏనుగు శరీరం నిండా బాణాలు వేసేసరికి, అది వెనుదిరిగి పరుగెత్తింది. అయినా భీముడు దాన్ని వదలకుండా 
వెంబడించగా, ఆ క్షేమధూర్తి ప్రయత్నించి, తన ఏనుగును మళ్ళీ భీముడివైపు మళ్ళించి, భీముడి శరీరంమీద, అతడి 
ఏనుగు శరీరంమీద వాడిబాణాల పరంపరలు ప్రయోగించాడు. 


విశేషం: భీముడు వజకాయుడు. అతడు పసితనంలోనే కుంతి చేతిలోనుండి జారి (క్రిందపడితే కొండరాళ్ళు పిండి 
అయిపోయాయి. ఒకపాటి బాణపుదెబ్బలు అతడిమీద పనిచేయవు. (ద్రోణుడి బాణాలవర్గానికే, కర్షుడి బాణాలవర్షానికే 
లెక్కలేకుండా పోయింది. అందువల్ల భీముడు కరూశరాజు బాణాలు లెక్కపెట్టకపోవటం వింతకాదు. 


చ. ఉక సమీరసూనుండు దదుగ్ర ధనుర్దళనం బొనర్షి యే 

దెం గరి నొంప నాతండు గడిందిమగంటిమి నొండువింట ను 

న్మెటు(గులు గ్రమ్ముకోల నతనిం గడునొంచి తదీయహస్తి పొ 

ల్పటి మహిమొగ్గనేసిన ధరాధిప! నీ బల మార్జె నుబ్బునన్‌. 83 
ప్రతిపదార్థం: ధరాధిప!= భూపతీ!; సమీరసూను(డు= వాయుపుత్రుడైన భీముడు; ఉజక= లక్ష్యపెట్టక; తద్‌= అతని; ఉ(గ్ర= 
భీకరమైన; ధనుః= వింటియొక్క; దళనంబు= విరవటం; ఒనర్భి= చేసి; ఏడ్తెజిన్‌= పూనికతో; కరిన్‌= క్షేమధూర్తియొక్క 
ఏనుగును; నొంపన్‌= నొప్పింపగా; ఆతడు= క్షేమధూర్తి; కడింది= మిక్కిలి; మగంటిమిన్‌= పౌరుషంతో; ఒండువింటనున్‌= 
వేరే ధనుస్సుతో; మెణు(గులు+(క్రమ్ము= కాంతులను వ్యాపింపజేసే; కోలన్‌= అమ్ముతో; అతనిన్‌= భీముని; కడున్‌= మిక్కిలి; 
నొంచి= నొప్పించి; తదీయ= ఆ భీమునిదైన; హస్తి= ఏనుగు; పొల్పు+అటి= మరణించి; మహిన్‌= భూమిపై; (యొగ్గన్‌= 
(వ్రాలునట్టుగా; ఏసినన్‌= బాణాలు ప్రయోగింపగా; నీ బలము= నీ బలము, నీ సైన్యం; ఉబ్బునన్‌= సంతోషంతో; ఆర్బెన్‌= 
అరచినది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కులూతరాజు ప్రయోగించిన శరపరంపరను భీముడు లక్ష్యపెట్టకుండా, అతడి 
విల్లు విరుగగొట్టాడు. అతడి ఏనుగునూ నొప్పించాడు. అపుడు ఆ రాజు మహాపౌరుషంతో మరొక విల్లు తీసికొని, 
వెలుగులు చిమ్మే బాణంతో భీముడిని బాగా నొప్పించి, అతడి ఏనుగు ప్రాణాలు విడిచి నేలపై పడిపోయేటట్టు 
చేశాడు. దానికి సంతోషించి నీ సైన్యం అరచింది. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. గదసేతంగొని దంతి డిగ్గి చని యా కౌంతేయు. డవ్వీరు ను 
న్మద మాతంగము. గూలనేసినం గృపాణస్పారదోర్టండు(డై 
కదియన్‌ వచ్చె నతండు నిష్ణురగదాఘాతంబునం గూల్లె నే 
పు దలిర్చన్‌ వెసనామరుత్తనయు' డా భూమీశు భూమీశ్వరా! 84 


ప్రతిపదార్థం: భూమీశ్వరా!= భూపతీ, రాజా!; ఆ కౌంతేయు(డు= ఆ కుంతీపుత్రుడైన భీముడు; గద; చేతన్‌= చేతితో; కొని= 
పట్టుకొని; దంతిన్‌= ఏనుగును; డిగ్గి= దిగి; చని= వెళ్ళి; ఆ వీరున్‌= ఆ వీరుడైన క్షేమధూర్తి యొక్క; ఉన్మద= మిక్కిలి 
మదించిన; మాతంగమున్‌= ఏనుగును; కూలన్‌+ఏసినన్‌= పడిపోయేటట్టు కొట్టగా; అతండు= క్షేమధూర్తి; కృపాణ= ఖడ్గంతో; 
స్ఫార= కదులుతున్న; దోర్షండుండై= దండంవంటి చేయికలవాడై; కదియన్‌= సమీపింపగా, మార్కొనగా; వచ్చెన్‌= వచ్చాడు; 
ఆ మరుత్‌+తనయుడు= ఆ వాయుపుత్రుడైన భీముడు; ఆ భూమి+ఈశున్‌= ఆ భూపతిని; ఏపు= ఆధిక్యం; తలిర్చన్‌= 
ఒప్పుగా; నిష్టుర= కఠినమైన; గదా= గదయొక్క; ఆఘాతంబునన్‌= దెబ్బతో; వెసన్‌= వెంటనే; కూల్చెన్‌= పడిపోయేటట్లు 


చేశాడు, సంహరించాడు. 


తాత్సర్యం: భీముడు గద చేతితో పట్టుకొని పడిపోయిన ఏనుగు మీది నుండి దిగి, క్షేమధూర్తి ఏనుగును 
పడగొట్టాడు. క్షేమధూర్తి కత్తిపట్టుకొని భీముడి మీదికి వచ్చాడు. మహారాజా! భీముడు వెంటనే కఠిన గదా (ప్రహారంతో 
అతడిని సంహరించాడు. 


వ. ఇవ్విధంబున నేనుంగు పీనుంగు కడన పడిన క్షేమధూర్తి వజ్రప్రహారంబునం గూలిన కులశైలంబు సమీపంబున 
నిరాతపాతపతితంబయిన కంఠీరవంబు కరణి నొప్పె నతనిం గనుంగొని మన మొన వెబిచబిచి పబిచినC 
బాండవ బలంబులు వెనుకొనుటయు. 85 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఇలా; ఏనుగు= గజముయొక్క; పీనుంగు కడన= కళేబరం వద్దనే; పడిన= పడిపోయిన; 
క్షేమధూర్తి= కులూతదేశపు రాజు; వ(జ్ర= ఇంద్రుని వజ్రాయుధంయొక్క; (ప్రహారంబునన్‌= దెబ్బవల్ల; కూలిన= పడిపోయిన; 
కులశైలంబు= కులపర్వతంయొక్క; సమీపంబునన్‌= దగ్గర; నిర్భాత= పిడుగుయొక్క; పాత= పడటంవల్ల; పతితంబు+అయిన= 
పడిపోయిన; కంఠీరవంబు= సింహం; కరణిన్‌= వలె; ఒప్పెన్‌= అందగించాడు; మనమొన= మనసేన; అతనిన్‌= క్షేమధూర్తిని; 
కనుంగొని= చూచి; వెజచజచి= భయపడి; పజచినన్‌= పారిపోగా; పాండవ బలంబులు= పాండవుల సేనలు; వెనుకొనుటయున్‌= 
వెంబడించేసరికి (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఇట్టా తన ఏనుగు కళేబరం వద్దనే పడిపోయిన క్షేమధూర్తి, ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బకు కూలిన 
కులపర్వతం దగ్గరనే, పిడుగుపాటుకు పడిపోయిన సింహంవలె శోభించాడు. అట్టా పోయిన అతడిని చూచేసరికి 
మన సేనకు భయంపుట్టి పారిపోసాగింది. దానిని పాండవసేనలు తరుముతున్నాయి. అపుడు. 


విశేషం: అలం: ఉపమ. మన పురాణేతిహాసాలనుబట్టి భూమి ఏడుదీవులుగా ఉన్నది. వాటిలో ఒకటి జంబూద్వీపం. ప్రతి 
ద్వీపంలోనూ ఏడేసి ప్రధాన పర్వతాలున్నాయి. వాటిలో జంబూద్వీపంలోని ఏడు ఇవి: మహేంద్రం, మలయం, సహ్యం, 
శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం- వీటిని కులపర్వతాలంటారు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 45 


మ. పటు బాణప్రకరంబు లంబరము( గప్పం గర్జుం డాసేనం దాం 

కుటయున్‌ సైన్యము దైన్యముం దొటి(గి మార్కొన్నన్‌ భుజాసంపదు 

తృట గర్వోద్దురభంగి. బాండుసుతులున్‌ దర్వంబు సొం పేర్చరిం 

చుటకుం జొచ్చినం బేర్దె బోరనిమిషస్తోమాద్దూతాపాదియై. 86 
ప్రతిపదార్థం: కర్ట్షుండు= అంగరాజు; పటు= గట్టివైన; బాణ= అమ్ములయొక్క; ప్రకరంబులు= సముదాయాలు; అంబరమున్‌= 
ఆకాశాన్ని; కప్పన్‌= కనబడకుండా చేయగా; ఆ సేనన్‌= ఆ తరుముతున్న పాండవసైన్యాన్ని; తాకుటయున్‌= డీకొనేసరికి; 
సైన్యము= మనసేన; దైన్యమున్‌= దీనత్వాన్ని; తొరంగ= విడిచిపెట్టి; మార్కొన్నన్‌= డీకొనేసరికి; పాండుసుతులున్‌= పాండవులు; 
భుజాసంపద్‌= బాహుబలంయొక్క; ఉత్కట= అత్యధికమైన; గర్వ= పొగరువల్ల; ఉద్దురభంగిన్‌= భయంకరమైన రీతిలో; 
దర్పంబుసొంపు= గర్వంయొక్క అందం; ఏర్పరించుటకున్‌= (ప్రకటించటానికి; చొచ్చినన్‌= (ప్రారంభింపగా; పోరు= యుద్దం; 
అనిమిష= రెప్పపాటులేని వారైన దేవతలయొక్క; స్తోమ= సమూహానికి; అద్భుత= ఆశ్చర్యాన్ని; ఆపాది+ఐ= కలిగించేది అయి; 
పేర్చెన్‌= (ప్రవర్తిల్లింది. 


తాత్సర్యం: ఆకాశాన్ని కప్పివేసేటట్టు బలమైన బాణాలు (ప్రయోగిస్తూ కరుడు పాండవసేనను డీకొన్నాడు. దానితో 
మన సైన్యం దైన్యాన్ని విడిచి మళ్ళీ పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నది. పాండవులు భయంకరంగా తమ భుజబల 
గర్వాన్ని ప్రకటిస్తూ తమ దర్పవిలాసం చూపించసాగారు. దానితో దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించేటట్టు 
యుద్దం నడిచింది. 


విశేషం: అనిమిష స్తోమ - అన్నపుడు అనిమిష శబ్దం దేవ పర్యాయంగా వాడటం నప్రయోజనం. అసలే రెప్పపాటులేని 
దేవతలు ఆశ్చర్యపోయేటట్టు యుద్దం జరిగిందనటం బాగుంది. ఆశ్చర్యంతో చూచాడనటానికి కళ్ళప్పగించి చూశాడంటారు. 
వ. అందు. 87 
తాత్సర్యం: ఆ యుదంలో. 

GG 


క సూతతనయ నారాచ । స్యూతములై వారణంబు లొజలును సొగయున్‌ 

భూతలమునం బొరలు దెరలు । వే తూలును జెట్టి దిరుగు విచ్చుం జచ్చున్‌. 88 
ప్రతిపదార్థం: వారణంబులు= ఏనుగులు; సూత తనయ= సూత పుత్రుడైన కర్గునియొక్క; నారాచ= బాణాలచేత; 
స్యూతములు+ఐ= గ్రుచ్చబడినవై; ఒజలున్‌= అరిచాయి; సొగయున్‌= మూర్భిల్హాయి; భూతలమునన్‌= నేలమీదపడి; పొరలున్‌= 
దొర్జాయి; తెరలున్‌= క్షోభపడ్డాయి; వే= వెంటనే; తూలును= కూలబడ్డాయి; చిజ్జన్‌= కోపంతో; తిరుగున్‌= అటూ ఇటూ 
గిరగిరా గమ్యంలేకుండా తిరిగాయి; విచ్చున్‌= చెదరిపోయాయి; చచ్చున్‌= మరణించాయి. 


తాత్సర్యం: కర్టుడి బాణాలు గ్రుచ్చుకొనేసరికి పాండవుల ఏనుగులు బాధతో అరిచాయి. మూర్చిల్లాయి, నేలమీదపడి 
దొర్దాయి, కలత చెందాయి, వెంటనే కూలబడ్డాయి. చిగ్రెత్తుక వచ్చి తిరిగాయి, పారిపోయాయి. మరణించాయి. 


వ. అప్పుడు నకులుం డతని మార్మొనియె; భీమసేనుం డశ్వత్థామను, సాత్యకి గైకేయులగు విందానువిందులను 
జిత్ర సేనుండనురాజు శ్రుతకర్మను, బ్రతివింధ్యుండు చిత్రుందను మనుజనాథుని, ధర్మపుత్రుండు దుర్యోధనుని, 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనంజయుండు సంశప్తకులను, ధృష్టద్యుమ్నుండు గృపాచార్యుని, శిఖండి గృతవర్మను, శ్రుతకీర్తి శల్యుని, 
సహదేవుండు దుశ్మాసనునిం దలపడి రట్టియెడ. 89 


ప్రతిపదార్థం: అప్పుడు= కర్గుని చేతిలో గజసైన్యం కూలిపోతున్న సమయంలో; నకులుండు; అతనిన్‌= కర్ణుని; మార్కొనియెన్‌= 
ఎదుర్కొన్నాడు; భీమసేనుండు= భీముడు; అశృత్తామను= (ద్రోణుని కుమారునీ; సాత్యకి= యుయుధానుడు, వృష్టి వంశీయుడు, 
శిని మనుమడు, సత్యకుని కొడుకు - కృష్ణుడికి తమ్ముని వరుసవాడు; కైకేయులు+అగు= కేకయ వంశీయులయిన; 
విందానువిందులను= విందుడు అనువిందుడు అనే సోదరులనూ; చిత్రసేనుండు+అను= చిత్రసేనుడనే పేరుగల; రాజు= 
అభిసారదేశపు ప్రభువు; (శ్రుతకర్మను= ద్రౌపదీ సహదేవుల పుత్రునీ; ప్రతివింధ్యుండు= (ద్రౌపదీ యుధిష్థిరుల కుమారుడు; 
చిత్రుండు+అను= చిత్రుడనే పేరుగల; మనుజనాథుని= నరపతినీ; ధర్మపుత్రుండు= యుధిస్టిరుడు; దుర్యోధనుని= దుర్యోధనునీ; 
ధనంజయుండు= అర్జునుడు; సంశప్తకులను= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసిన యోధులనూ; ధృష్టద్యుమ్నుండు= 
ద్రౌపది అన్న; కృపాచార్యుని= ద్రోణుని బావమరదినీ; శిఖండి= (ద్రౌపది మరొక అన్న; కృతవర్మను= యదువంశంలోని 
భోజశాఖీయుడైన హృదికుని పుత్రునీ; (శ్రుతకీర్తి= (ద్రౌపదీ పార్గుల తనయుడు; శల్యుని= మ।ద్రరాజునీ; సహదేవుండు= చివరి 
పాండవుడు; దుశ్ళాసనునిన్‌= దుర్యోధనుని మొదటి తమ్మునీ; తలపడిరి= డీకొన్నారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: ఆ సమయంలో నకులుడు కర్షుడిని ఎదుర్కొన్నాడు. భీమసేనుడు అశ్వత్థామనూ, సాత్యకి కేకయ 
వంశీయులయిన విందానువిందులనూ, చిత్రసేనుడు (శ్రుతకర్మనూ, (ప్రతివింధ్యుడు చి(త్రుడిని, ధర్మరాజు 
దుర్యోధనుడిని, అర్జునుడు సంశస్తకులను, ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడినీ, శిఖండి కృతవర్మనూ, (శ్రుతకీర్తి శల్యుడినీ, 
సహదేవుడు దుశ్చాసనుడినీ ఎదుర్కొన్నారు. 


సీ, శైనేయుతోడ విందానువిందులు మహా । హవము సేయంగ నయ్యాదవోత్త 
ముండు పేర్చి వారి కార్ముకములు రెంటిని | దునిమి యంగంబుల నినిచె దూపు 
లవ్వీరు లన్య శరాసనోద్దారులై । యతనిపై( బటిపిరి శితశరంబు 
లతండును వారు నన్యోన్యచాపచ్చిదా ' వైచిత్రి నొప్పారి రేచి దొడ్డ 


విల్లుగొని యతి రయమున భల్లనిహతి | నాత( డనువిందు తలంద్రుంప నది ప్రదీప్త 


~~ 


రత్నకుండలశోభాభిరామపతన । భంగి దదనీక శోకసంపాదియయ్య. 90 


ప్రతిపదార్థం: వింద+అనువిందులు= విందుడు అనువిందుడు అను కైకేయులు; శైనేయు తోడన్‌= శిని మనుమడైన 
సాత్యకితో; మహత్‌+ఆహవము= గొప్పయుద్దం; చేయంగన్‌= చేయగా; ఆ+యాదవ+ఉత్తము(డు= ఆ యాదవశ్రేష్టుడైన 
సాత్యకి; పేర్చి= విజృంభించి; వారి= విందానువిందులిద్దరియొక్క; కార్ముకములు= ధనుస్సులు; రెంటిని= రెండింటినీ; 
తునిమి= నరికి; అంగంబులన్‌= వారి శరీరాలలో; తూపులు= బాణాలను; నినిచెన్‌= నింపాడు; ఆ+వీరులు= ఆ వీరులయిన 
విందానువిందులు; అన్యశరాసన+ఉత్‌+ధారులు+ఐ= వేరే ధనుస్సులు తీసికొన్నవారై; అతనిపైన్‌= సాత్యకిమీద; శితశరంబులు= 
వాడి బాణాలను; పజపిరి= (ప్రయోగించారు; అతడును= సాత్యకీ; వారున్‌= విందానువిందులూ; అన్యోన్య= పరస్పరం, 
ఒకళొకళ్ళ; చాపచ్చిదా= ధనుస్సులను నరుకుకొనటంలోని; వైచిత్రిన్‌= వింతతో; ఒప్పారిరి= శోభించారు; ఆతండు= సాత్యకి; 
ఏచి= విజృంభించి; దొడ్డవిల్లు= పెద్ద ధనుస్సును; కొని= తీసికొని; అతిరయమునన్‌= మిక్కిలి వేగంతో; భల్లనిహతిన్‌= బాణపు 
దెబ్బతో; అనువిందు= అనువిందునియొక్క; తలన్‌= శిరస్సును; (త్రుంపన్‌= నరకగా; అది= ఆ తల; ప్రదీప్త= మిక్కిలిగా 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 47 
వెలుగుతున్న; రత్న= రత్నాలు కల; కుండల= కర్లభూషణాలయొక్క; శోభా= కాంతితో; అభిరామ= మనోహరమైన; పతనభంగిన్‌= 


పడే పద్దతితో; తద్‌+అనీక= అతడి సైన్యానికి, లేదా కౌరవ సైన్యానికి; శోక= వగపును; సంపాది= సంపాదించేది; అయ్యెన్‌= 


అయినది. 


తాత్సర్యం: విందానువిందులు సాత్యకితో గొప్పయుద్దం చేశారు. అందులో సాత్యకి విజృంభించి వారి రెండు 
ధనుస్సులూ నరికాడు. వారి శరీరాల నిండా బాణాలు నింపాడు. వారిద్దరూ వేరే ధనుస్సులు తీసికొని అతడిమీద 
వాడి అమ్ములు ప్రయోగించారు. తరువాత సాత్యకి, విందానువిందులూ ఒకరి ధనుస్సులు మరొకరు వింత వింతగా 
ఖండించుకొన్నారు. సాత్యకి ఒక పెద్ద ధనుస్సు తీసికొని మిక్కిలి వేగంతో బాణం ప్రయోగించి అనువిందుడి తల 
నరికాడు. అది బాగా మెరుస్తున్న రత్నకుండలశోభతో మనోహరంగా ఉండి పడుతూ, అతడి సైన్యానికీ మనసైన్యానికీ 
కూడా శోకం కలిగించింది. 


మ. కని విందుండు ప్రదీప్తచాప ధరు(డై కాండప్రసారంబులన్‌ 
శినివీరుం గుసుమాఢ్య కింశుకసముం జేయంగ నయ్యోధు( డా 
తని యంగంబుల( బంచవింశతి శితాస్తంబుల్‌ వడిం గ్రుచె నే 
(౬ లబ 
పున వారొండొరుసూతులం దునిమి నిప్పుల్రాలు కన్లోయితోన్‌. 91 


ప్రతిపదార్థం: విందుండు= విందుడు; కని= (తమ్మునిపాటు) చూచి; (ప్రదీప్త= ఎక్కువగా మెరుస్తున్న; చాప= ధనుస్సును; 
ధరుండు+ఐ= ధరించినవాడై; కాండ= బాణాలయొక్క; ప్రసారంబులన్‌= వ్యాప్తులతో; శినివీరున్‌= శినిమనుమడైన వీరుడు 
సాత్యకిని; కుసుమాఢ్య= పువ్వులుగల; కింశుక= మోదుగుచెట్టుతో; సమున్‌= సమానమైన వానినిగా; చేయంగన్‌= చేయగా; 
ఆ+యోధుండు= సాత్యకి; ఆతని= విందుయొక్క; అంగంబులన్‌= అవయవాలమీద; పంచవింశతి= ఇరవై ఐదు; శిత+అ స్రంబుల్‌= 
వాడిబాణాలు; వడిన్‌= వేగంతో; (క్రుచ్చెన్‌= నాటినాడు; వారు= సాత్యకీవిందుడూ; ఏపునన్‌= విజృంభణంతో; ఒండు+ఒరు= 
ఒకరు మరొకరియొక్క; సూతులన్‌= సారథులను; నిప్పుల్‌= అగ్నికణాలు; రాలు= (క్రిందపడవేసే; కన్లోయితోన్‌= కన్నుల 
జంటతో; తునిమి= ఖండించి. 


తాత్పర్యం: విందుడు తన తమ్ముడి పాటు చూచాడు. బాగా మెరుస్తున్న ధనుస్సు పట్టుకొన్నాడు. అమ్ములు 
ప్రయోగించి సాత్యకిని పువ్వులతో ఉన్న మోదుగుచెట్టువలె చేశాడు. (అనగా పలుగాయాలు కలుగజేసి ఆ గాయాల 
నుంచి నెత్తురు వచ్చేటట్టు చేశాడు. అందువలన ఆ గాయాలు మోదుగు పువ్వులవలె ఎర్రగా ఉన్నందున సాత్యకి 
పూలతో ఉన్న మోదుగుచెట్టువలె ఉన్నాడని భావం.) అపుడు సాత్యకి విందుని అవయవాలపై ఇరవై ఐదు బాణాలు 
నాటాడు. అట్టా వారిద్దరూ విజృంభించి కోపంతో కన్నులు నిప్పులు రాల్చుతున్నవా అన్నట్లు ఎర్రబడిన కన్నుల 
జంటతో ఒకరి సూతుని మరొకరు చంపుకొని. 


విశేషం: అలం: ఉపమ. 


తే. ఒకళు లొకళుల హయముల నుర్వింగూల్లి । యొండొరుల కార్ముకమ్ములు ఖండితములు 
సేసి తేరులు డిగ్గి రుద్దాసి తాసి । చర్మశోభిత హస్తులై సరభసముగ. 92 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒకళులు= ఒకరు; ఒకళుల= మరియొకరియొక్క; హయములన్‌= గుర్రాలను; ఉర్విన్‌= నేలపై; కూల్చి= 
పడిపోయేటట్టుచేసి, సంహరించి; ఒండు+ఒరుల= ఒకరు మరియొకరి యొక్క; కార్ముకములు= ధనుస్సులను; ఖండితములు+ 
చేసి= నరకబడినవిగా చేసుకొని; ఉద్భాసిత= మిక్కలిగా మెరసే; అసి= ఖడ్లాలతో; చర్మ= డాలులతో; శోభిత= విలసిల్లే; 
హస్తులు+ఐ= చేతులు కలవారై; సరభసముగన్‌= త్వరతో; తేరులు= రథాలు; డిగ్గిరి= దిగినారు. 


తాత్సర్యం: ఒకరి గుర్రాలను మరొకరు చంపుకొన్నారు. ఒకరి ధనుస్సులను మరొకరు నరుకుకొన్నారు. ఇరువురూ 
కత్తులతో డాలులతో తమ చేతులు (ప్రకాశిస్తుండగా గబగబా రథాలనుండి నేలకు దిగారు. 


వ. ఇట్లు పాదచారులై మండల ప్రచారంబుల మెజయుచు. 93 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారంగా; పాదచారులు+ఐ= (వాహనాలపై ఉండక) కాళ్ళతో నడుస్తున్నవారై; మండల ్రచారంబులన్‌= 
వలయాలుగా తిరగటములతో; మెజయుచున్‌= (ప్రకాశిస్తూ. (పై పద్యంలోని పొలిసెన్‌ అన్న (క్రియతో అన్వయం.) 


తాత్సర్యం: ఇట్లా కాలినడకతో వలయాలుగా తిరుగుతూ. 


క. చేరి బహు చిత్ర గతులం । బోరంగా నొద్దనముల. బొలిసెం బలకల్‌ 
నేరిమిమై( గెళవున శిని । వీరుం డిరువఖీయగా౮గ విందుని వ్రేసెన్‌. 94 


ప్రతిపదార్థం: చేరి= సమీపించి; బహు= అనేకమైన; చిత్ర= వింతలైన; గతులన్‌= నడకలతో; పోరంగాన్‌= యుద్దంచేయగా; 
పలకలు= డాళ్ళు; ఒడ్డనములన్‌= కత్తి దెబ్బలకు కాపుగా పెట్టటమువల్ల; పొలిసెన్‌= (బ్రద్దలైపోయాయి; శినివీరుండు= సాత్యకి; 
విందునిన్‌= విందుని; ఇరు= రెండు; పజీయగాంగన్‌= ముక్కలయ్యేటట్టు; నేరిమిమైన్‌= నేర్పుతో; కెళవునన్‌= పార్యంలో; 
వ్రేసెన్‌= నరికాడు. 


తాత్సర్యం: సమీపించి చిత్ర విచిత్ర గమనాలతో పోరాడే సమయంలో, వారి డాళ్ళు రెండూ కత్తి దెబ్బలకు 
మాటుగా పెట్టటంవలన పగిలిపోయాయి. సాత్యకి ప్రక్కనుంచి నేర్పుతో రెండు ముక్కలయ్యేటట్టు విందుడిని 
ఖండించాడు. 


వ. ఇత్తెబింగున నయ్యిరువురం జంపి సాత్యకి యుధామన్యు తేరెక్కి యుక్కున వేటొక్క రథంబు సన్నద్దంబు 
గావించుకొని కైకేయబలంబులం బటిపె( జిత్రసేనుండును నీ మనుమండగు శ్రుతకర్మయుం బెనంగునెడ 
నాశ్రుతకర్ముండు. 95 


ప్రతిపదార్థం: సాత్యకి= యుయుధానుడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఆ+ఇరువురన్‌= ఆ విందానువిందులనిద్దరినీ; 
చంపి= సంహరించి; యుధామన్యు= అర్జునుని చ(క్రరక్షకుడైన యుధామన్యునియొక్క; తేరు+ఎక్కి= రథం ఎక్కి; ఉక్కునన్‌= 
ప్రతాపంతో; వేఖు+ఒక్క= వేటే ఒక; రథంబు= తేరు; సన్నద్దంబు= సంసిద్ధం; కావించుకొని= చేయించుకొని; కైకేయ 
బలంబులన్‌= కేకయదేశ సేనలను; పజపెన్‌= తరిమాడు; చిత్రసేనుండును= చిత్రసేనుడనే అభిసారదేశపు రాజు; నీ 
మనుమండు+అగు= నీ తమ్ముని మనుమడు కనుక నీకు మనుమడే అయిన; (శ్రుతకర్మయున్‌= (ద్రౌపదీ సహదేవుల 
పుత్రుడయిన (శ్రుతకర్మా; పెనంగు= పోరాడే; ఎడన్‌= సమయంలో; ఆ= (ప్రసిద్దుడైన; శ్రుతకర్ముండు= (శ్రుతకర్మ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 49 


తాత్సర్యం: సాత్యకి ఇట్లా విందానువిందులిద్దరినీ సంహరించాడు. యుధామన్యుడి రథమధిరోహించాడు. 
ప్రతాపంతో మరొక్కతేరు సిద్దం చేయించుకొన్నాడు. అభిసారదేశపు రాజు చిత్రసేనుడూ, (ద్రౌపదీసహదేవుల కుమారుడు 
శుతకర్మా పోరాడుతుండగా (శుతకర్మ. 


క ఆ రాజు నైదు వాలిక । నారసముల నొంప నతండు నవశరముల న 
క్మౌరవుని నేసి నొంచెను । సారథి నై దింట నధిక సంరంభమునన్‌. 96 


ప్రతిపదార్థం: ఆ రాజున్‌= చిత్రసేనుని; ఐదు= అయిదు; వాలిక= వాడియయిన; నారసములన్‌= కేవలం ఇనుముతో చేసిన 
బాణాలతో; నొంపన్‌= నొప్పింపగా; అత(డు= చిత్రసేనుడు; అధికసంరంభమునన్‌= అధికమైన త్వరతో; ఆ+కౌరవునిన్‌= ఆ 
కురువంశీయుడైన (శ్రుతకర్మను; నవశరములన్‌= తొమ్మిది అమ్ములతో; ఏసి= కొట్టి; అతని సారథిన్‌= అతని సూతుని; 
ఐదింటన్‌= ఐదు బాణాలతో; నొంచెను= నొప్పించాడు. 


తాత్పర్యం: ఆ అభిసార దేశపు రాజును వాడికల ఐదు ఇనుపబాణాలతో నొప్పించగా, అతడు తొమ్మిది బాణాలతో 
మిక్కిలి త్వరతో (శుతకర్మను కొట్టి, ఐదు బాణాలతో అతడి సారథిని నొప్పించాడు. 


సీ, శ్రుతకర్మ కోపించి క్రూరనారాచ మ । జ్ఞన నాథుజత్రుదేశమున నాట 
బడి మూర్చవోయిన. బైపయి వెండియు । నేయ. దెప్పిటి యతం డెసకమెసంగ 
నుక్కునC దునుమాడె నక్కుమారుని శరా । సన మతండొండొక చాపమెత్తి 
తటిచుటమ్ముల నేదు వెలిగిన చందంబు । సేసె రయంబున( జిత్రసేను 


తే. నాత( డాతనియురమున శాతశరము | దూజనేయ నబ్బాలుండు తోన వివిధ 
బాణముల నానృపుని ముంచి శోణితమున । భల్లమొక్కటం దల నేల డొల్లనేసె. 97 


ప్రతిపదార్థం: (శుతకర్మ= (ద్రౌపదీ సహదేవుల కుమారుడు; కోపించి= అలిగి; క్రూర నారాచము= కఠినమైన బాణం; ఆ+ 
జననాథు= ఆ రాజుయొక్క; జత్రుదేశమునన్‌= భుజము శిరస్సూ రొమ్మూ కలిసే ప్రదేశంలో; నాటన్‌= దిగేటట్టు వేయగా; 
పడి= (క్రిందపడి; మూర్చ+పోయినన్‌= మూర్చిల్లగా; పైశపయి= ఆ పైని; వెండియున్‌= మళ్ళీ; ఏయన్‌= బాణం ప్రయోగింపగా; 
అతండు= చిత్రసేనుడు; తెప్పిజీ= మూర్చనుండి తేరుకొని; ఎసకము= విజృంభణం; ఎస(గన్‌= ఒప్పగా; ఉక్కునన్‌= 
ప్రతాపంతో; ఆ+కుమారుని= ఆ బాలునియొక్క; శరాసనము= ధనుస్సును; తునుము+ఆడెన్‌= నరికాడు; అతడు= 
(శుతకర్మ; ఒండు+ఒక= మరొక; చాపము= ధనుస్సును; ఎత్తి= తీసికొని; రయమునన్‌= వేగంతో; తజచు= దట్టముగా, 
ఎడములేకుండా పడిన; అమ్ములతోన్‌= బాణాలతో; చిత్రసేనున్‌= చిత్రసేనుని; ఏదు= ఏదుపంది, ముండ్లపంది; పెజింగిన= 
విజృంభించిన, అనగా ముడుచుకొని ఉన్న ముళ్ళువిప్పిన; చందంబు= విధముగా; చేసెన్‌= చేశాడు; ఆతండు= ఆ చిత్రసేనుడు; 
శాతశరము= వాడియైన బాణం; ఆతని= ఆ (ప్రతకర్మయొక్క; ఉరమునన్‌= రొమ్ములో; దూజన్‌= చొచ్చిపోయేటట్లుగా; 
ఏయన్‌= ప్రయోగింపగా; ఆ+బాలుండు= (శుతకర్మ; తోన్‌+అ= వెంటనే; వివిధ= పలురకములయిన; బాణములన్‌= అమ్ములతో; 
ఆ నృపుని= ఆ రాజును; శోణితమునన్‌= రక్తంలో; ముంచి= మునిగేటట్టుచేసి; భల్లము= బాణము; ఒక్కటన్‌= ఒకదానితో; 
తల= ఆ రాజు శిరస్సు; నేలన్‌= భూమిపై; డొల్లన్‌= దొర్రేటట్టుగా; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్సర్యం: (శుతకర్మకు కోపం వచ్చి, ఒక గట్టి బాణంతో ఆ రాజును భుజముశిరస్ఫూ రొమ్మూ కలిసేచోట 
కొట్టాడు. దానితో ఆ రాజు మూర్చిల్ట్హాడు. (శ్రుతకర్మ అట్లా ఉన్నవాడిని మళ్ళీ కొట్టాడు. అపు డారాజుకు తెలివి 
లు (sp) [ae © 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చింది. అపుడు అతడు విజృంభించి (ప్రతాపంతో శుతకర్మ ధనుస్సును విరగ్శాటాడు. శుతకర్మ మరొక విల్లు 
తీసుకొని ఆరాజు శరీరం నిండా బాణాలు నాటితే ఆయన ఏదుపంది ఒళ్ళు పెంచినట్టు (ముళ్ళు నిక్కబొడుచుకొనేటట్లు 
చేసినట్టు) కనిపించాడు. చిత్రసేనుడు వెంటనే శ్రుతకర్మ వక్షస్థలంలో దిగేటట్సొక వాడి బాణం ప్రయోగించాడు. 
(శుతకర్మ వెంటనే ఆ రాజును రక్తంలో మునిగేటట్లుచేసి, ఒక బాణంతో అతడి తల నేలపై పడి దొర్లేటట్లు కొట్టాడు. 


ప్రతివింధ్యుండు చిత్రుండను రాజుం జంపుట (సం. 8-10-15) 


ఉ. ఏలినవాని పాటుం గని యేడ్తెజిం దద్దల మొక్క పెట్ట యా 

భీలతం జుట్టు ముట్టుటయు( బేర్జినయుద్దతి. దీవ్ర సాయక 

జ్వాలల నేర్చి యుద్ధటభుజావిభవం బలరంగ నల్గడం 

దోలె నుదాత్తవిక్రమకుతూహలి నా మనుమండు భూవరా! 98 
ప్రతిపదార్థం: భూవరా!= భూపతీ!; తద్‌+బలము= ఆ చిత్రసేనుని సైన్యం; ఏలినవాని= తమ్మేలిన రాజుయొక్క; పాటు= 
పడిపోవటం; కని= చూచి; ఏడ్సెజన్‌= వేగంతో; ఒక్కపెట్టు+అ= ఒక్కమాణుగా; ఆభీలతన్‌= భయంకరంగా; చుట్టు= 
అన్నివైపులా; ముట్టుటయున్‌= దాడి చేయగా; ఉదాత్త= గొప్పదైన; విక్రమ= పరాక్రమంయొక్క; కుతూహలి= తమకం 
కలవాడైన; నీ మనుమండు= (శ్రుతకర్మ; పేర్చిన= పెరిగిన; ఉద్దతిన్‌= గర్వంతో; తీవ్ర= తీక్షమైన; సాయక= బాణాలయొక్క; 
జ్యాలలన్‌= మంటలతో; ఏర్చి= కాల్చి; ఉద్భట= భయంకరమైన; భుజా= బాహువులయొక్క; విభవంబు= ఐశ్వర్యం, బలం; 
అలరంగన్‌= ఒప్పుగా; నలు+కడన్‌= నాలుగు దిక్కులకు; తోలెన్‌= తరిమినాడు. 


తాత్పర్యం: రాజా! తమ రాజు పడిపోవటం చూచిన చిత్రసేనుని సైన్యం విజృంభించింది. ఒక్కసారిగా, భయంకరంగా 
శ్రుతకర్మను చుట్టూ ముట్టడించింది. అతడు మహాపరాక్రమం ప్రదర్శించటానికి తమకపడుతున్నాడేమో, భయంకరమైన 
తన బాహుబలం విలసిల్జుతుండగా పెరిగిన గర్వంతో వాడి బాణాల మంటలతో మన సైన్యాన్ని కాల్సేసరికి అది 
నలుదిక్కులకూ పారిపోయింది. 


సీ, అప్పుడు ప్రతి వింధ్యు(డైదు బాణముల జి । త్రుని మేనునొంచి తత్పూతు వక్ష 
మున గ్రూర శరములు మూడు నాటించి యొ । కృమ్మునం గేతు వల్లార్హి పేర్చి 
యతడు దన్నుగ్రనవాస్త్ర పీడితుంజేయ । విలుద్రుంచి వెసంబంచ విశిఖ నిహతు€ 
గావించి శక్తి యుగ్రమ్ముగ వైచిన(। బెలుచ నాలుగు దునియలుగ. జేసి 


తే. నలిగి యాతండు గదవైచి యక్కునూరు | ఘోటకంబుల సూతునిం గూల్చై నదియ 
పట్టుకొని వైచె మగుడ నప్పాండు పొత్రు । చేయి వడి నుచ్చిపోవ నచ్చిత్రు. దధిప! 99 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అప్పుడు= ఆ సమయంలో; ప్రతివింధ్యుడు= (ద్రౌపదీ యుధిస్టిరుల పుత్రుడు; ఐదు; 

బాణములన్‌= అమ్ములతో; చిత్రుని= చిత్రుడియొక్క; మేను= శరీరం; నొంచి= నొప్పించి; తద్‌= అతని; సూతు= సారథియొక్క; 

వక్షమునన్‌= రొమ్ముపై; క్రూరశరములు= కఠినములైన బాణములు; మూండు= మూడింటిని; నాటించి= గ్రుచ్చి; ఒక్క+అమ్మునన్‌= 

ఒక్క బాణంతో; కేతువు= జెండా; అల్లార్భి= పడగొట్టి; పేర్చి= విజృంభించి; అతండు= చిత్రుడు; తన్నున్‌= (ప్రతివింధ్యుడనే) 

తనను; ఉ(గ్ర= తీక్షమైన; నవ+అస్త్ర= తొమ్మిది అస్త్రములతో; పీడితున్‌= బాధింపబడినవానిని; చేయన్‌= చేయగా; విలు= 
E౯7 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 51 
(చిత్రుని ధనుస్సును; (త్రుంచి= విరిచి; వెసన్‌= వెంటనే; పంచ= ఐదైన; విశిఖ= బాణాలతో; నిహతున్‌= మిక్కిలి కొట్టబడిన 
వానిని; కావించి= చేసి, ఐదు బాణాలతో కొట్టి; శక్తి= (చిత్రుడు) ఈటె వంటి ఆయుధాన్ని; ఉగ్రమ్ముగన్‌= వేగంగా; వైచినన్‌= 
విసరగా; ((ప్రతివింధ్యుడు) పెలుచన్‌= పరాక్రమంతో; నాలుగు= నాలుగైన; తునియలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు; 
ఆత(డు= చిత్రుడు; అలిగి= కోపించి; గద= గుదియను; వైచి= విసరి; ఆ+కుమారు= ఆ బాలుడి; ఘోటకంబులన్‌= 
గుర్రాలను; సూతునిన్‌= సారథినీ; కూల్చెన్‌= సంహరించాడు; ఆ+చిత్రుడు= ఆ చిత్రుడనే రాజు; అది+అ= గదనే; 
పట్టుకొని= తీసికొని; ఆ+పాండు= ఆ పాండురాజుయొక్క; పౌత్రు= మనుమనియొక్క; చేయి= హస్తం; వడిన్‌= వేగంవల్ల; 
ఉచ్చిపోవన్‌= చీలిపోయేటట్టు; మగుడన్‌= తిరిగి; వైచెన్‌= విసిరాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో ప్రతివింధ్యుడు ఐదుబాణాలు ప్రయోగించి, చిత్రుడి శరీరానికి నొప్పి కలిగించాడు. 
అతడి సారథి రొమ్ములో మూడు బాణాలు దిగవేశాడు. ఒక బాణంతో జెండా పడగొట్టాడు. చిత్రుడు తొమ్మిది 
బాణాలు వేసి ప్రతివింధ్యుడికి బాధ కలిగించాడు. ప్రతివింధ్యుడు చి(త్రుని విల్లు విరిచాడు. అతడిని ఐదుబాణాలతో 
బాగా కొట్టాడు. చిత్రుడు ఈటె విసిరాడు. ప్రతివింధ్యుడు దానిని నాలుగు ముక్కలు చేశాడు. చిత్రుడు కోపించి 
గద విసిరాడు. దానివలన ప్రతివింధ్యుడి గుర్రాలూ, సూతుడూ మరణించారు. చిత్రుడు మళ్ళీ గదనే ప్రయోగించి 
ప్రతివింధ్యుడి చేయి చీలిపోయేటట్టు చేశాడు. 


ఉ. బాహువు నొచ్చినం గినిసి భాసురతోమరమెత్తి కౌరవ 

వ్యూహము సంచలింప నత. డుగ్రత వైచిన గంకటంబు. ద 

దేహము నుచ్చిపోవుటయు. ధ్రెళ్ళె నరేశ్వర! యవ్విభుండు వ 

జ్రాహతి(గూలు పర్వతమునాకృతి నుత్కట వైక్ళృతంబుగన్‌. 100 
ప్రతిపదార్థం: నర+-ఈశ్వర!= నరనాథా, రాజా!; అత(డు= (ప్రతివింధ్యుడు; బాహువు= చెయ్యి; నొచ్చినన్‌= నొప్పిచెందినందువల్ల; 
కినిసి= కోపించి; కౌరవ= కౌరవులయొక్క; వ్యూహము= సమూహము, సైన్యము; సంచలింపన్‌= కదలిపోవగా; ఉగ్రతన్‌= 
రౌద్రముతో; భాసుర= (ప్రకాశిస్తున్న; తోమరము= చిన్నయీటె; ఎత్తి= తీసికొని; వైచినన్‌= విసరగా; (అది) కంకటంబున్‌= 
కవచమూ; తద్‌+దేహమున్‌= అతని శరీరాన్ని; ఉచ్చిపోవుటయున్‌= చీల్చుకొనిపోవటంవల్ల; ఆ+విభుండు= ఆ రాజు; వ(జ్ర= 
వజ్రాయుధం యొక్క; ఆహతిన్‌= గట్టిదెబ్బవల్ల; కూలు= పడిపోయే; పర్వతము+ఆకృతిన్‌= పర్వతం విధంగా; ఉత్కట= 
అధికమైన; వైకృతంబుగన్‌= వికారాకారంతో; (త్రెళ్ళెన్‌= మరణించాడు. 


తాత్పర్యం: చేతికి బాధ కలిగేసరికి ప్రతివింధ్యుడికి కోపం వచ్చింది. అందువలన ఒక వెలిగే తోమరం తీసికొని 
రౌద్రంతో విసిరాడు. అది చూచి కౌరవసైన్యం భయపడిపోయింది. ఆ తోమరం చిత్రుడి కవచాన్నీ, అతడి దేహాన్నీ 
చీల్చుకొనిపోయేసరికి, అతడు వజ్రపుదెబ్బకు కూలిపోయే కొండవలె వికారాకారంతో పడిపోయాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు చిత్రుండు దెగటాటినం గనుంగొని మన యోధులు ప్రతివింధ్యుపై నడరి యనేకాస్త్ర శస్తంబులం 
బొదివినం బొలివోని కలితనంబున నేలకుటికి యక్కుమారుండు గోదండటంకారంబున నంబరంబు 
పూరించుచు బాణాసారంబు వరగింప( బాండవసైనికులు బెట్టిదంపుటురవడిం గదిసి యతనికిం 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


దోడ్పడుటయు మనవారలు విచ్చి వెన్నిచ్చి పఅచి రప్పుడశ్వత్థామభీమసేనుల సంగ్రామంబు భీమంబయి చెల్లె 

నందు. 101 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; చిత్రుండు= చిత్రుడు; తెగటారినన్‌= చనిపోగా; మనయోధులు= మన యుద్దభటులు; 
కనుంగొని= చూచి; ప్రతివింధ్యుపైన్‌= (ప్రతివింధ్యుని మీద; అడరి= చెలరేగి; అనేక+అస్త్ర= చాలా అ(స్తాలతోనూ; శస్త్రంబులన్‌= 
ఆయుధాలతోనూ; పొదివినన్‌= కప్పగా; ఆ+కుమారుండు= ఆ బాలుడు; పొలి+పోని= తగ్గని; కలితనంబునన్‌= సామర్థ్యంతో, 
నేర్పుతో; నేలకున్‌+ఉణికి= భూమిమీదికి దూకి; కోదండ టంకారంబునన్‌= ధనుష్టంకారంతో; అంబరంబు= ఆకాశం; 
పూరించుచున్‌= నిండిస్తూ; బాణసారంబు= బాణముల వర్షం; పరంగింపన్‌= కురిపింపగా; పాండవ సైనికులు= పాండవుల 
సైనికులు; బెట్టిదంపు= అతి తీవ్రమైన; ఉరవడిన్‌= విజృంభణంతో; కదిసి= సమీపించి; అతనికిన్‌= ప్రతివింధ్యునికి; తోడ్సడుటయున్‌= 
సాయపడగా; మనవారలు= మన సైనికులు; విచ్చి= చెల్లాచెదరై; వెన్ను+ఇచ్చి= వెనుకకు మరలి; పబుచిరి= పారిపోయారు; 
అప్పుడు= ఆ సమయంలో; అశ్వత్థామ భీమసేనుల= అశ్వత్తామయొక్క భీమునియొక్క; సంగ్రామంబు= యుద్దం; భీమంబు+ 
అయి= భయంకరమై; చెల్లెన్‌= నడచింది; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్పర్యం: ఇట్లా చిత్రుడి సంహారం చూశారు మన సైనికులు. వెంటనే (ప్రతివింధ్యుడి మీద దాడిచేసి ఎన్నో 
శస్తాస్తాలు ప్రయోగించారు. అతడు చిన్నవాడయినా సామర్థ్యం తక్కువలేదు కనుక, రథంమీద నుండి నేలకు 
దూకి, ధనుష్టంకారంతో ఆకాశాన్ని నింపివేస్తూ బాణవర్షం కురిపించాడు. అంతలో పాండవ సైనికులు అతివేగంతో 
అతడివద్దకు వచ్చి సాయపడ్డారు. మనవారు వెనుదిరిగి చెల్లాచెదరై పారిపోయారు. ఇక అశ్వత్థామ భీమసేనుల 
యుద్దం చూడ భయంకరంగా నడిచింది. ఆ యుద్దంలో - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. గురుపుత్రుండు దొంబది శిత । శరముల బావని రథంబు సంవృతముగ. జే 
సె రయం బారంగ సాయక । పరంపరలు వటిపె నతనిపై నత డలుకన్‌. 102 


ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశ్వత్థామ; తొంబది= తొంభై; శితశరములన్‌= వాడిబాణాలతో; పావని రథంబు= 
వాయుపు(త్రుడైన భీముని తేరు; సంవృతముగన్‌+చేసెన్‌= కప్పబడినదిగా చేశాడు; అతండు= భీమసేనుడు; అలుకన్‌= 
కోపంతో; రయంబు+ఆరంగన్‌= వేగం ఒప్పగా; అతనిపైన్‌= అశ్యత్తామసై; సాయక పరంపరలు= అమ్ముల వరుసలు; 


పణిపెన్‌= (ప్రసరింపజేశాడు. 
తాత్సర్యం: అశృత్తామ తొంభై పదునైన బాణాలు ప్రయోగించి భీముడి తేరు కప్పివేశాడు. భీముడు కోపంతో, 
వేగంతో అశృత్తామ మీద శర పరంపర (ప్రసరింపజేశాడు. 


వ. వాని మగిడించి. 103 


తాత్సర్యం: ఆ బాణాలను తిరుగగొట్టి. 


క  అనిలజుఫాలము గురునం । దనుండు పటు ప్రదరకీలితము సేయుడు నా 
తని నిటలంబున నత. డే । పున బాణత్రయము నాటె భూవరముఖ్యూ! 104 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= భూపతులలో శ్రేష్టుడవయిన ధృతరాష్ట్ర మహారాజా! గురునందనుండు= కౌరవపాండవ 
గురువైన (ద్రోణాచార్యుని పుత్రుడయిన అశ్యత్తామ; అనిలజు= వాయుపుత్రుడయిన భీమునియొక్క; ఫాలము= నొసటిని; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 53 
పటు= గట్టిదైన; ప్రదర= చీల్చేబాణంచేత; కీలితము= దిగబడినదిగా; చేయుడున్‌= చేసిన తరువాత; అతండు= భీమసేనుడు; 


ఏపునన్‌= పౌరుషంతో; ఆతని= అశృత్తామయొక్క; నిటలంబునన్‌= నొసట; బాణత్రయము= మూడుబాణాలు; నాటెన్‌= 
దిగగొట్టాడు. 


తాత్పర్యం: రాజోత్తమా! అశృత్తామ భీముడి నొసట గట్టి బాణం దిగేటట్టు కొట్టాడు. వెంటనే భీముడు పౌరుషంతో 
అశృత్తామ నొసట మూడు బాణాలు దిగగొట్టాడు. 
వ. మటియును. 105 
తాత్సర్యం: మళ్ళీ. 
చ. గురుసుతబీమసేను లతి ఘోరవిధంబుల. బోరి యొండొరుం 

దెరలుపలేని సామ్యమున దీపితులై లయకాల విస్స్పుర 

త్తరణియుగంబుంబోలె శరధామ సమగ్రత బ్రజ్వరిల్లి యొ 

ప్పెరి రథ చిత్రచారులఘు భీషణసంచరణంబు లొప్పంగన్‌. 106 
ప్రతిపదార్థం: గురుసుత, భీమసేనులు= అశ్వత్తామ, భీముడు; అతి= మిక్కిలి; ఘోర= భయంకరమైన; విధంబులన్‌= 
పద్దతులతో; పోరి= యుద్దంచేసి; ఒండు+ఒరున్‌= ఒకరు మరొకరిని; తెరలుపలేని= అతిశయింపలేని; సామ్యమునన్‌= 
సమానతతో; దీపితులు+ఐ= (ప్రకాశించినవారై; శరధామ= బాణముల తేజస్సుయొక్క; సమ(గ్రతన్‌= సంపూర్ణతచేత; ప్రజ్వరిల్లి= 
ప్రకాశించి; రథ= రథాలయొక్క; చి.త్ర= వింతలైన; చారు= అందమైన; భీషణ= భయంకరమైన; సంచరణంబులు= సంచారములు; 


ఒప్ప(గన్‌= అందగింపగా; లయకాల= ప్రళయకాలంలో; విస్ఫురత్‌= మిక్కిలి (ప్రకాశిస్తున్న; తరణి= సూర్యులయొక్క; యుగంబున్‌+ 
పోలెన్‌= జంటలా; ఒప్పిరి= వెలిగారు. 


తాత్పర్యం: అశ్వత్భామా భీముడూ మహాభయంకరంగా పోరాడారు. ఒకరినొకరు మించలేని సమానత్వంతో 
ప్రకాశించారు. ఇద్దరూ ప్రయోగించే బాణాలు పరిపూర్ణ కాంతులు ప్రసరింపజేస్తున్నాయి. ఇద్దరి రథాలూ అందంగా, 
భయంకరంగా చిత్రవిచిత్రంగా నడుస్తున్నాయి. అందువలన వారు ప్రళభయకాలంలోని ఇద్దరు సూర్యులవలె 


'ప్రకాశించారు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


తే. వారి వీక్షించి ఖచరులు పోరు లెందు€। జూడమే? దీని కెన యని యడంగలదె? 
కలుగ వింకను వీరలబలము. జలము । నలవు వెరవు నిట్లుండునే? యనుచునుండ. 107 


ప్రతిపదార్థం: ఖచరులు= ఆకాశసంచారులు; వారిన్‌= అశృత్థామ భీములను; వీక్షించి= చూచి; పోరులు= యుద్దాలు; 
ఎందున్‌= ఎక్కడా; చూడము+ఏ?= మనము చూడలేదా?; దీనికిన్‌= ఈ యుద్దానికి; ఎన= సాటి అయిన; అని= యుద్దం; 
ఆడన్‌= చెప్పటానికి; కలదు+ఎ?= ఉన్నదా?; ఇంకను= రానున్న కాలంలో; కలుగవు= (ఇట్టి యుద్దాలు) సంభవింపబోవు; 
వీరల= ఈ యిద్దరియొక్క; బలమున్‌= శరీరశక్తీ; చలమున్‌= పట్టుదలా; అలవు= నేర్చూ; వెరవు= ఉపాయమూ; ఇట్టు+ఉండును+ 
ఏ?= ఈ రీతిగా ఉంటాయా?; అనుచున్‌= అని పలుకుతూ; ఉండన్‌= ఉండగా. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీమాశ్వత్తామలను చూచి ఆకాశసంచారులు ఇట్లా అనుకొన్నారు. 'మనం యుద్దాలను ఎన్నిచోట్ల 
చూడలేదు? వాటిలో ఏదైనా ఒకటి దీనితో పోలునని చెప్పటానికి ఉన్నదా? ఇకముందు కూడా వీరి బలగర్వాలూ, 
నేర్పులూ, పట్టుదలలూ ఈ విధమైనవి ఉంటాయా?” అని పలుకుతూ ఉండగా. 


ఉ. బండొరు కేతువుల్‌ దునిమి యొండొరుసూతుల నొంచి యేపుమై 
నొండొరు తేరివాహముల యు బ్దడంగించి నిశాతవిస్పుర 
త్మాందడచయంబు లొండొరులకాయములన్‌ వడి. గ్రుచ్చి వ్రాలి ర 
ప్పాండుసుతుండు( గుంభజునిపట్టియు మూర్చలు దమ్ము. గ్రమ్మినన్‌. 108 


ప్రతిపదార్థం: ఆ+పాండు సుతుండున్‌= ఆ పాండురాజు కుమారుడైన భీముడు; కుంభజుని పట్టియున్‌= కలశ సంభవుడైన 
ద్రోణుని కుమారుడైన అశృత్తామ; ఒండు+ఒరు= ఒకరు మరొకరి; కేతువుల్‌= జెండాలు; తునిమి= నరికి; ఒండు+ఒరు= 
ఒకరు మరొకరి; సూతులన్‌= సారథులను; నొంచి= నొప్పించి; ఏపుమైన్‌= విజ్బంభణంతో; ఒండు+ఒరు= ఒకరు మరొకరి; 
తేరి వాహముల= రథపు గురాలయొక్క; ఉబ్బు+అడంగించి= పొంగు అణచి, బాధకలిగించి; నిశాత= వాడియైన; విస్సురత్‌= 
బాగా మెరుస్తున్న; కాండ= బాణాలయొక్క; చయంబులు= సముదాయాలను; ఒండొరుల= ఒకరు మరొకరియొక్క; కాయములన్‌= 
శరీరాలలో; వడిన్‌= వేగంతో; (క్రుచ్చి= నాటి; మూర్చలు= సొమ్ములు; తమ్మున్‌= తమను; (క్రమ్మినన్‌= ఆవరింపగా; వ్రాలిరి= 
ఒరిగినారు. 


తాత్సర్యం: భీముడూ అశ్వత్థామా ఒకరి జెండా ఒకరు పడగొట్టారు. ఒకరి సూతుడి నొకరు బాధించారు. ఒకరి 
రథాశ్యాల ఊపును మరొకరు అణగగొట్టారు. ఒకరి దేహంలో మరొకరు పదునైన మెరుస్తున్న బాణాలు నాటి 
సొమ్మసిల్లి (ప్రక్కకు ఒరిగారు. 


వ. ఇట్లు రథంబులపై నొటిగి మూర్తిల్లిన. 109 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; రథంబులపైన్‌= తేరులపై; ఒజిగి= వ్రాలి; మూర్చిల్లినన్‌= సొమ్మసిల్లగా. 


తాత్పర్యం: ఈవిధంగా రథాలమీద ఒరిగి సొమ్మసిల్లగా. 


క. అనిలజు సారథియును గురు । తనయుని రథచోదకుండు నతని నాతనినిం 
గొని యుల్లంబుల బలితపు । దునుకు సొరంగ ననికిం దొలంగ6 దోలిరి రథముల్‌. 110 


ప్రతిపదార్థం: అనిలజు= వాయుపుత్రుడైన భీమునియొక్క; సారథియును= సూతుడు; గురుతనయుని= గురువైన ద్రోణుని 
కుమారుడైన అశృత్త్సామయొక్క; రథచోదకుండున్‌= రథం తోలేవాడు; ఉల్లంబులన్‌= తమ మనస్సులలో; బలితము= 
బలమైన; దునుకు= బాధ; చొర(గన్‌= (ప్రవేశింపగా; అతనిన్‌= భీముని; ఆతనిన్‌= అశ్వత్తామను; కొని= తీసికొని; అనికిన్‌= 
యుద్దంనుంచి; తొలంగన్‌= తప్పిపోయేటట్టు; రథముల్‌= తేరులు; తోలిరి= నడిపించుకుపోయారు. 


తాత్పర్యం: భీముడియొక్క సూతుడు, అశ్వత్థామ యొక్క సారథీ తమ మనస్సులలో బలమైన బాధ (ప్రవేశించగా 
- భీముడిని, అశ్వత్థామను తీసికొని యుద్దంనుండి తప్పించి రథాలను నడిపించుకొనిపోయారు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 55 


విశేషం: ఇక్కడ ఉస్మానియా సంశోధిత భారతం 'బలితపుందునుకు” అన్న పాఠం (గ్రహించింది. అపుడు అది 'తునుకు” 
కావాలి. కాని శర; సూ.ని.లు 'తునుకుి ఈ సందర్భానికి తగిన అర్థం ఇవ్వలేదు. శర. దునుకు అనే పదానికి బాధ అనే 
అర్థం ఇచ్చింది. సూ.ని. దునుకు అనే పదానికి భయం అనే అర్థం ఇచ్చి దానికి నిర్వాహకంగా ఈ పద్యాన్నే ఉదాహరించింది. 
శర. మరొక పద్యాన్నీ ఉదాహరించింది కాని, దానికి బాధ అన్న అర్థాన్ని కుండలీకరించి చెప్పింది. ఈ దునుకుకు తమిళ 
పర్యాయం తునుక్కు అనీ పేర్కొన్నది. 
ఉ. _క్రీడితనూజు(దైన శ్రుతకీర్తియు శల్యుండు నేచి దిక్కుల 

ల్లాడంగం బోరుచో శరము లాజయిదుల్‌ శ్రుతకీర్తి శల్యుమై 

గాండంగ నేయ మూండు పటుకాండము లాతని మేనం గ్రుచ్చి సం 

తాడితు( జేసి సూతు నిశితప్రదరంబున నాత( డుద్దతిన్‌. 111 


ప్రతిపదార్థం: (క్రీడి= కిరీటి, అర్జునుని; తనూజుండు= కుమారుడు; ఐన= అయినట్టి; శ్రుతకీర్తియున్‌= (శ్రుతకీర్తి అనే పేరుగల 
ద్రౌపదీ పుత్రుడూ; శల్యు(డున్‌= మద్రరాజూ; ఏచి= విజృంభించి; దిక్కులు= దిశలు; అల్లాడంగన్‌= వణకగా; పోరుచోన్‌= 
యుద్దంచేసే సమయంలో; (శ్రుతకీర్తి= అర్జున పుత్రుడు; ఆజు+అయిదుల్‌= మూ; శరములు= బాణాలు; శల్యుమై= 
మ।ద్రరాజు దేహం; గాండంగన్‌= గాయపడేటట్టుగా; ఏయన్‌= ప్రయోగింపగా; ఆతడు= శల్యుడు; మూ(డు= త్రిసంఖ్యగల; 
పటు= గట్టి; కాండములు= బాణాలు; అతనిమేనన్‌= (శ్రుతకీర్తి శరీరంలో; (క్రుచ్చి= దింపి; ఉద్దతిన్‌= గర్వంతో; సూతున్‌= 
సారథిని; నిశిత= వాడియైన; (ప్రదరంబునన్‌= చీల్చే బాణంతో; సంతాడితున్‌+చేసెన్‌= గట్టిగా కొట్టబడిన వానినిగా చేశాడు. 


తాత్సర్యం: [ద్రౌపదికీ అర్జునుడికీ జన్మించిన కుమారుడు శ్రుతకీర్తి, శల్యుడు విజృంభించి యుద్దం చేస్తుంటే 
దిక్కులు కంపించిపోయాయి. అపుడు (శ్రుతకీర్తి శల్యుడి శరీరం చీలిపోయేటట్టు ముప్పై బాణాలు ప్రయోగించాడు. 
శల్యుడు గర్వంతో మూడు బాణాలు (శ్రుతకీర్తి శరీరంలో నాటి, ఒకదానితో సూతుడిని గట్టిగా కొట్టాడు. 


చ. నరతనయుండు దత్తనువు నాటంగం దొమ్మిదియమ్ములేసి స 
త్వరముగ సూతునంగమున వాలికతూపులు మూయ నాటి ని 
ష్టురశరపంచకస్స్పురణ సూపిన( గోప మెలర్ప నమ్మహీ 
శ్వరుండు గడంగి విల్‌ దునిమి సప్తశరంబుల నొంచె నాతనిన్‌. 112 


ప్రతిపదార్థం: నర= అర్జునుని; తనయుండు= కుమారుడైన (శ్రుతకీర్తి తద్‌= ఆ శల్యునియొక్క; తనువున్‌= శరీరాన్ని; 
నాటంగన్‌= (గ్రుచ్చుకొనేటట్టుగా; అమ్ములు= బాణాలు; ఏసి= ప్రయోగించి; సత్వరముగన్‌= వేగంతో; సూతు+అంగమునన్‌= 
సారథి శరీరంలో; వాలిక= పదునైన; తూపులు= బాణాలు; మూండు= మూడింటిని; నాటి= (గ్రుచ్చి; నిష్టుర= కఠినమైన; శర= 
అమ్ములయొక్క; పంచక= ఐదింటియొక్క; స్ఫురణ= మెరవటం; చూపినన్‌= (ప్రదర్శింపగా; ఆ+మహీ+ఈశ్వరుడు= ఆ 
భూపతి; కోపము= అలుక; ఎలర్బన్‌= అధికంకాగా; కడంగి= ప్రయత్నించి; విల్‌= ధనుస్సు; తునిమి= ఖండించి; ఆతనిన్‌= 
(శ్రుతకీర్తిని; సప్తశరంబులన్‌= ఏడు బాణాలతో; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్పర్యం: (శ్రుతకీర్తి శల్యుడి శరీరంలో తొమ్మిది అమ్ములు గ్రుచ్చాడు. వేగంతో సారథి శరీరంలో మూడు 
బాణాలు (గ్రుచ్చి మళ్ళీ ఐదు గట్టి బాణాలు ప్రయోగించాడు. దానితో మద్రరాజుకు కోపం వచ్చి అతడి విల్లు 
విరుగగొట్టి ఏడు బాణాలతో అతడిని నొప్పించాడు. 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అట్టియెడ. 113 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: అటువంటి సమయంలో. 


సీ, వేటొక్కవిల్లెత్తి వివ్వచ్చుకొడు కటు । వదినాలుగమ్ములు వటిపె మద్ర 
పతిమేన నతండు దొంబదితూపు లడరించి । యేసె నవ్వీరు శరాసనంబు 
ఖండంబులుగ వాండు గం డడంగక గద । వైచినం బొడిసేసి యేచి శక్తి 
నిగిడింప( దునుమాడె నిశితభల్లంబున( । ద్రుంచె. దదీయ సూతుని శిరంబు 


ఆ. వాయుజవములైన వాహంబు లప్పుడు । గల(గి యరద మనికి దొలంగ నీడ్జెం 

దెజిపిగాంచి శల్యు( డటిముటి( జొచ్చిక | లంచె. బాండు సుతుబలంబు నధిప! 114 
ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! వివ్వచ్చు= బీభత్సునియొక్క, అర్జునునియొక్క; కొడుకు= కుమారుడు 
శ్రుతకీర్తి; మ(ద్రపతిమేనన్‌= మ॥ద్రరాజైన శల్యుని దేహంలో; అజువదినాలుగు; అమ్ములు= బాణాలు; పజపెన్‌= ప్రయోగించాడు; 
అత(డు= శల్యుడు; తొంబది= తొంభై; తూపులు= బాణాలు; అడరించి= ప్రయోగించి; ఆ+వీరు= ఆ శూరుడైన (శ్రుతకీర్తియొక్క; 
శరాసనంబు= ధనుస్సు; ఖండంబులుగన్‌= ముక్కలయ్యేటట్టుగా; ఏసెన్‌= కొట్టాడు; వాండు= (శ్రుతకీర్తి గండు+అడంగక= 
బలాన్ని కోల్ఫోక; గద= గుదియ; వైచినన్‌= విసరగా; పొడి+చేసి= (శల్యుడు) దానిని చూర్లంచేసి; ఏచి= (శ్రుతకీర్తి విజృంభించి; 
శక్తిన్‌= ఈటెను; నిగిడింపన్‌= ప్రయోగించగా; తునుము+ఆడెన్‌= (శల్యుడు) దానిని ముక్కలు చేశాడు; (ఇంకా) నిశిత= 
వాడియెన; భల్లంబునన్‌= బాణంతో; తదీయ= (శ్రుతకీర్తియొక్క; సూతుని= సారథియొక్క; శిరంబున్‌= శిరస్సును; (త్రుంచెన్‌= 
నరికాడు; అప్పుడు= ఆ సమయంలో; వాయుజవములు+ఐన= వాయువేగంకల; వాహంబులు= ((శ్రుతకీర్తియొక్క) గుర్రాలు; 
కల(గి= కలతచెంది; అరదము= రథాన్ని; అనికిన్‌= యుద్ధానికి; తొలంగన్‌= తొలగునట్టుగా; ఈడ్బెన్‌= లాక్కొనిపోయాయి; 
శల్యుండు= మద్రరాజు; తెజపి= ఎడము; కాంచి= చూచి; అతీముటిన్‌= వెంటనే; చొచ్చి= (ప్రవేశించి; పాండు= పాండురాజుయొక్క; 
సుతు= కుమారుడైన యుధిస్టిరుని యొక్క; బలంబున్‌= సైన్యాన్ని; కలంచెన్‌= సంక్షోభపరచినాడు. 


తాత్సర్యం: (శ్రుతకీర్తి మరొక ధనుస్సు తీసికొన్నాడు. శల్యుడి శరీరంలో అరవైనాలుగు బాణాలు గ్రుచ్చాడు. శల్యుడు 
తొంభై బాణాలు ప్రయోగించి ఆ వీరుడి ధనుస్సు విరుగగొట్టాడు. (శ్రుతకీర్తి బలహీనపడకుండా, గద ప్రయోగించాడు. 
శల్యుడు దానిని చూర్లం చేశాడు. (శ్రుతకీర్తి శక్తిని ప్రయోగించాడు. శల్యుడు దానిని ముక్కలు చేసి అతడి సారథి 
శిరస్సు నరికాడు. (శ్రుతకీర్తి గుర్రాలు అసలే వాయువేగం కలవి. అందులో బెదిరాయి. కనుక రథాన్ని యుద్దానికి 
దూరంగా లాగుకొనిపోయాయి. శల్యుడు సందు చూచుకొని వేగంగా ధర్మరాజు సైన్యంలోనికి (ప్రవేశించి దానిని 
సంక్షోభపెట్టాడు. 


సీ. కమలాకరము లీల గలంచి యాడెడు గంధ | దంతావళము సముద్దండతయును 
దరమిడి మృగసముత్మరము ఘోరంబుగా । వధియించు కంఠీరవంబు నేపు 
నీరసారణ్యంబు నిర్ణరాటోపతC । గాల్టు దావాగ్ని యుగ్రక్రమంబుC 
బ్రకటవిక్రాంతి( బురత్రయంబును సమ । యించు పాలాక్షుని యేడ్తెజయును 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 57 


ఆ. బోల్బ( బట్టునయ్యె భుజగర్వ శౌర్య । ప్రతాపదుర్దమప్రకోపములకు 
మద్రవిభు(డు గోలుమసగి శాత్రవసైన్య | హననకేలి సలుపునవసరమున. 115 


ప్రతిపదార్థం: మద్రవిభుండు= మద్రరాజు శల్యుడు; కోలుమసంగి= మిక్కిలి విజృంభించి; శాత్రవ= శత్రువులదైన; సైన్య= 
సైన్యంయొక్క; హననకేలి= చంపటమనే (క్రీడ; సలుపు= చేసే; అవసరమునన్‌= సమయంలో; భుజగర్వ= బాహువుల దర్చానికీ; 
శౌర్య= పరాక్రమానికీ; ప్రతాప= ఇతరులను కాల్చినట్టు బాధింపగల శక్తికీ; దుర్షమ= అణపరాని; ప్రకోపములకున్‌= మహా(క్రోధానికీ; 
పోల్పన్‌= పోల్చేటందుకు (వరుసగా); కమలాకరమున్‌= పద్మాలకు పుట్టిల్లయిన సరస్సును; లీలన్‌= విలాసంతో; కలంఛచి= 
సంక్షోభపరచి; ఆడెడు= శక్రీడించే; గంధ= మదించిన; దంతావళము= ఏనుగుయొక్క; సముద్దండతయును= మిక్కిలి 
భయంకరత్వమూ; తరము+ఇడి= వరుసగా; మృగ= లేళ్ళయొక్క; సముత్కరమున్‌= మందను; ఘోరంబుగాన్‌= భయంకరంగా; 
వధించు= సంహరించే; కంఠీరవంబు= సింహంయొక్క; ఏపున్‌= విజృంభణమూ; నిర్‌+రస+అరణ్యంబునన్‌= ఎండుటడవిని; 
నిర్భర= నిండైన; ఆటోపతన్‌= సంరంభంతో; కాల్చు= తగులబెట్టే; దావ+అగ్ని= కార్చిచ్చుయొక్క; ఉగ్రక్రమంబున్‌= తీక్లమైన, 
వేగమైన గమనమూ; (ప్రకట వి(క్రాంతిన్‌= అధికమైన విక్రమంతో; పురత్రయంబును= మూడు పట్టణాలనూ; సమయించు= 
నశింపజేసే; ఫాలాక్షు= నిటాలాక్షుడైన ఈశ్వరునియొక్క; ఏడ్రెబయును= విజృంభణమూ; పట్టున్‌+అయ్యె= స్థానమయ్యాయి. 


తాత్సర్యం: శల్యుడు బాగా విజృంభించి శత్రుసైన్యసంహారం ఒక ఆటవలె చేస్తున్నాడు. అప్పటి అతడి బాహుగర్వానికి 
పద్మాలున్న సరస్సును విలాసంతో సంక్షోభపరుస్తున్న మదపుటేనుగు భయంకరత్వం సాటివస్తుంది. పరాక్రమానికి 
వరసపెట్టి లేళ్ళమందను భీకరంగా సంహరిస్తున్న సింహంయొక్క విజృంభణం పోలికకు వస్తుంది. ప్రతాపానికి 
ఎండిపోయిన అడవిని సంపూర్ణ సంరంభంతో తగులబెట్టుతున్న దావానల శీఘ్రగమనం సరి అవుతుంది. అణపరాని 
(క్రోధానికి అధిక పరాక్రమంతో (త్రిపురనాశనం చేస్తున్న నిటలాక్షుడి విజ్బంభణం సమానమవుతుంది. 


విశేషం: అలం: ఉపమ. యథాసంఖ్యం. 


దుశ్శాసనుండు సహదేవునితో యుద్దంబు సేసి మూర్చిల్తుట (సం. 8-17-30) 


ఉ. _ ధీరజనోత్తముండు సహదేవుండు మైగలి దుస్పసేనుండున్‌ 
వీరులు పిచ్చలింప( బ్రజ వి న్నద్రువం బొరినార్వ( బోరుచో 
వారక సాయకత్రయము వా(డిమి నయ్యువరాజు నొంచె వి 
స్తార మనోజ్ఞహారలసితంబగు నా ఘనబాహువక్షముల్‌. 116 


ప్రతిపదార్థం: ధీర= ఎట్టిపరిస్టితులలోనూ కలతచెందని; జన= జనులలో; ఉత్తముండు= శ్రేష్టుడైన; సహదేవుండు= మాద్రి 
చిన్నకొడుకు; మైగలి= శూరుడైన; దుస్ససేనుండున్‌= దుశ్ళాసనుడును; వీరులు= ధైర్యము కలవారు; పిచ్చలింపన్‌= ప్రశంసింపగా; 
ప్రజ= జనం; విన్ను+అద్రువన్‌= ఆకాశం (బ్రద్దలయ్యేటట్టు; పారిన్‌= అధికముగా; ఆర్వన్‌= అరవగా; పోరుచోన్‌= 
యుద్దంచేసేటప్పుడు; ఆ+యువరాజున్‌= ఆ కౌరవ యువరాజైన దుశ్శాసనుడు; వారక= అడ్డులేకుండా; సాయకత్రయము= 
మూడు బాణాలయొక్క; వాండిమిన్‌= తీక్షతచేత; విస్తార= విశాలమైన; మనోజ్ఞ= మనోహరమైన; హార= ముత్యాలపేరులచేత; 
లసితంబు+అగు= విలసితమైన; ఆ ఘనబాహు= ఆతని గొప్పవైన బాహువులను; వక్షమున్‌= వక్షస్తలాన్నీ; నొంచెన్‌= 


నొప్పించాయి. 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధీరులలో ఉత్తముడు సహదేవుడు. శూరుడు దుళ్ళాసనుడు. వీరిద్దరూ యుద్దంచేస్తుంటే ధీరులు 
ప్రశంసిస్తున్నారు. జనం ఆకాశం బ్రద్దలయ్యేటట్టు అరుస్తున్నారు. అపుడు దుశ్శాసనుడు మూడు బాణాల నైశిత్యంతో 
విశాలమైన, హారాలంకృతమైన సహదేవుడి బాహువులనూ వక్షస్థలాన్నీ నొప్పించాడు. 


చ. ధృతి వొగడొందనేచి సహదేవుండు నీసుతు శాతదీప్త స 
స్తతి శరవిద్దు( జేసి వడి. దద్రథచోదకు మార్గణత్రయా 
హతు(డుగ జేయ నల్లి వెస నాతని చాపము ద్రుంచి యాత( డు 
ద్ధతి యలరంగ డెబ్బది శితప్రదరంబుల మేను నొంచినన్‌. 117 


ప్రతిపదార్థం: సహదేవుండు= మాద్రి చిన్నకొడుకు; ధృతి= ధైర్యం; పొగడు+ఒందన్‌= ప్రశంసనందగా; ఏచి= విజృంభించి; నీ 
సుతున్‌= నీ కుమారుడైన దుశ్శాసనుని; శాత= పదునైన; దీప్త= మెరుస్తున్న; సప్తతి= డెబ్బై; శర= అమ్ములచేత; విద్దున్‌= 
కొట్టబడినవానిని; చేసి= ఒనరించి; వడిన్‌= వేగంతో; తద్‌+రథ= అతని రథంయొక్క; చోదకున్‌= (త్రోలేవానిని, సారథిని; 
మార్గణత్రయ= బాణాలయొక్క మూటిచేత; మూడుబాణాలచేత; ఆహతు(డు+కన్‌)= అన్నివైపులగొట్టబడిన వానినిగా; చేయన్‌= 
చేయగా; ఆత(డు= దుళ్ళాసనుడు; అల్లి= కోపించి; వెసన్‌= వడిగా; ఆతని= సహదేవునియొక్క; చాపము= ధనుస్సు; (త్రుంచి= 
విరిచి; ఉద్దతి+అలరంగన్‌= గర్వం ఒప్పగా; డెబ్బది= డెబ్బై; నిశిత= వాడియెన; ప్రదరంబులన్‌= బాణాలచేత; మేను= శరీరం; 
నొంచినన్‌= నొప్పింపగా. 


తాత్పర్యం: సహదేవుడు తన ధైర్యాన్ని అందరూ (ప్రశంసించే విధంగా విజృంభించాడు. పదునెక్కి మెరుస్తున్న డెబ్బై 
బాణాలతో దుశ్చాసనుడిని కొట్టాడు. మరి మూడు బాణాలతో అతడి సారథిని ముందూ అటూ ఇటూ కొట్టాడు. 
అందుకు దుశ్ళాసనుడికి కోపం వచ్చి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. సహదేవుడు కూడ గర్వంతో తానూ డెబ్బై 
బాణాలు ప్రయోగించి అతడి దేహం నొప్పించాడు. అప్పుడు. 


సీ. నకులానుజు(డు గృపాణంబున వైచిన | దుస్ససేనుని విల్లు దునియలయ్యె 
నెడ గని యవ్వీరు(దేచి బల్వింట మం । టలు గ్రమ్మున మ్మేయుటయు నతండు 
గడువెస నెత్తిన కరవాలమున( ద్రుంచి | యతనిమై లక్షించి యదియ వైవ 
నడుమన యాతండు నటీకిన( బ్రస్పీత । చాపంబుగొని చతుష్షష్టి నిశిత 


ఆ. కంకపత్రములను గడంక నయ్యువరాజు | పరంగం జేయుటయును బాండుతనయు( 
డడ(చె నొక్కటొకటి నైదైదు తీవ్ర శి | లీముఖముల బాహులీల మెజియ. 118 


ప్రతిపదార్థం: నకుల+అనుజుండు= నకులుని తమ్ముడు సహదేవుడు; కృపాణంబునన్‌= ఖడ్గముతో; వైచినన్‌= కొట్టగా; 
దుస్ససేనుని= దుళ్ళాసనునియొక్క; విల్లు= ధనుస్సు; తునియలు+అయ్యెన్‌= ముక్కలయ్యెను; ఆ+వీరుడు= ఆ ధైర్యం 
కలవాడు, సహదేవుడు; ఏచి= రేగి; ఎడ= సందు; కని= చూచి; బలు+వింటన్‌= పెద్ద ధనుస్సునుండి; మంటలు= జ్వాలలు; 
క్రమ్ము= వ్యాపింపజేసే; అమ్ము= బాణం; ఏయుటయున్‌= ప్రయోగింపగా; అతండు= దుశ్శాసనుడు; కడున్‌= మిక్కిలి; వెసన్‌= 
వేగంతో; ఎత్తిన= పైకెత్తిన; కరవాలమునన్‌= ఖడ్గముతో; (త్రుంచి= (ఆ బాణాన్ని) నరికి; అదియ= ఆ ఖడ్డానే; అతని= 
సహదేవునియొక్క; మై= శరీరం; లక్షించి= గురిగా చేసికొని; వైవన్‌= విసరగా; ఆతండు= సహదేవుడు; నడుమన్‌+అ= మధ్యనే; 
నజికినన్‌= ఖండింపగా; ఆ+యువరాజు= ఆ దుళ్ళాసనుడు; ప్రస్పీత చాపంబు= మిక్కిలి బలమైన ధనుస్సు; కొని= తీసుకొని; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 59 


చతుః+షష్టి= అరవైనాలుగు; నిశిత= పదునైన; కంకప(త్రములను= రాపులుగు రెక్కలు కట్టిన బాణాలను; కడ(కన్‌= 
పూనికతో; పరంగన్‌*చేయుటయున్‌= (ప్రసరింపజేసేసరికి; పాండుతనయుండు= పాండురాజు కొడుకైన సహదేవుడు; ఒక్కటిన్‌+ 
ఒక్కటిన్‌= ఒక్కొక్కదానినీ; ఐదు+ఐదు= ఐదేసి; తీవ్ర= వడిగల; శిలీముఖములన్‌= బాణాలతో; బాహులీల= చేతుల 
విలాసము; మెజయన్‌= ప్రకాశించేటట్టుగా; అడంచెన్‌= అణగగొట్టాడు. 


తాత్పర్యం: సహదేవుడు ఖడ్గంతో కొట్టేసరికి దుశ్శాసనుడి ధనుస్సు ముక్కలయింది. ఆ సందు చూచుకొని 
సహదేవుడు విజృంభించి మంటలు (క్రక్కే బాణం ప్రయోగించాడు. దుశ్శాసనుడు దానిని విచ్చిన కత్తితో నరికి 
సహదేవుడి శరీరం గురిచేసి ఆ ఖడ్డాన్నే విసిరాడు. సహదేవుడు దానిని నడుమనే ముక్కలు చేశాడు. అపుడు 
దుశ్ళాసను డొక పెద్దవిల్లు తీసికొని అరవైనాలుగు రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు సహదేవుడిమీద ప్రయోగించాడు. 
సహదేవుడా బాణాలలో ఒక బాణానికి ఐదేసి బాణాలు, అంటే మూడువందల ఇరవై బాణాలు ప్రయోగించి తన 


బాహువుల విలాసం ప్రకాశించేటట్లు వాటిని అణగగొట్టాడు. 
వ. ఇట్లు విక్రమవిజృంభితుండై సహదేవుండు శతశాత శిలీముఖంబు లడరించిన. 119 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; సహదేవుండు= సహదేవుడు; విక్రమ= పరా(క్రమంచేత; విజృంభితుండై= విజృంభించినవాడై; 
శతశాత= నూరు పదునైన; శిలీముఖంబులు= బాణాలు; అడరించినన్‌= (ప్రయోగింపగా. 


తాత్సర్యం: సహదేవు డిట్లా పరా(క్రమంతో విజృంభించి పదునైన నూరు బాణాలు (ప్రయోగించేసరికి. 


చ. రయమునవాని నన్నిటి శరత్రితయంబున. ద్రుంచి సాయక 
ద్వయమున నాతనిం బటునవప్రదరంబుల సారథిన్‌ భవ 
త్రియతనయుండు నొంచి దివి దీటుకొనంగ6 జెలంగి యార్వ న 
త్యయసమవర్తిచాడ్పున నతం డుదితభ్రుకుటావిలాసు.దై. 120 


ప్రతిపదార్థం: భవత్‌= నీ యొక్క; ప్రియతనయుండు= ముద్దులకొడుకు దుశ్ళాసనుడు; రయమునన్‌= వేగముతో; వానిన్‌= 
ఆ బాణాలను; అన్నిటిన్‌; శరత్రితయంబునన్‌= బాణాలు మూటితో; మూడు బాణాలతో; (త్రుంచి= నరికి; సాయక 
ద్వయమునన్‌= బాణాల జంటతో; ఆతనిన్‌= సహదేవుని; పటు= గట్టివైన; నవ= తొమ్మిదైన; ప్రదరంబులన్‌= బాణాలతో; 
సారథిన్‌= అతని సూతునీ; నొంచి= నొప్పించి; దివిన్‌= ఆకాశంలో; దీటుకొనంగన్‌= నిండేటట్లు; చెలంగి= విజృంభించి; 
ఆర్వన్‌= అరవగా; అతండు= సహదేవుడు; అత్యయ= ప్రళయకాలంలోని; సమవర్తి= యముని; చాడ్పునన్‌= విధంగా; ఉదిత= 
పుట్టిన; (భ్రుకుటీ= బొమముడియొక్క; విలాసు(డు+ఐ= అందం కలవాడై. 


తాత్సర్యం: నీ ముద్దుల కొడుకు దుళ్ళాసనుడు వేగంతో వాటినన్నింటనీ మూడు బాణాలతో విరుగగొట్టాడు. రెండు 
బాణాలతో సహదేవుడినీ, తొమ్మిది బాణాలతో అతడి సారథినీ నొప్పించి విజ్బంభించి ఆకాశమంతా నిండేటట్టు 
పెద్దగా అరిచాడు. అపుడు సహదేవుడు కనుబొమలు ముడిచి ప్రళయకాల యముడివలె. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. పటునారాచము దీప్తిజాలము నభోభాగంబునం బర్వ ను 

తృట వేగంబున నేయం గంకటము వక్షఃపీఠముం దూణి నె 

త్తుటి పొం దేమియు లేక యుచ్చి చనినం దూగాడి యాతండు వ్రా 

లుటయుం దేరు దొలంగ సూతుండు భయాలోలాకృతిం దోలినన్‌. 121 
ప్రతిపదార్థం: పటు= బలమైన; నారాచము= బాణం; దీప్తిజాలము= (దాని) కాంతిపుంజం; నభః= ఆకాశంయొక్క; భాగంబునన్‌= 
ప్రదేశంలో; పర్వన్‌= వ్యాపించేటట్లు; ఉత్కట= అధికమైన; వేగంబునన్‌= వడితో; ఏయన్‌= ప్రయోగింపగా; (అది) కంకటమున్‌= 
కవచాన్నీ; వక్షః పీఠమున్‌= పీటలా విశాలమూ, కఠినమూ అయిన రొమ్ములో; తూటి= (ప్రవేశించి; నెత్తుటి= రక్తంయొక్క; 
పొందు= చెలిమి; ఏమియున్‌= ఏమీ, బొత్తిగా; లేక= లేకుండా; ఉచ్చి= చీల్చుకొని; చనినన్‌= పోగా; ఆతండు= దుశ్ళాసనుడు; 
తూగు+ఆడి= తూలి; (వాలుటయున్‌= ఒరగినందువల్ల; సూతు(డు= అతని సారథి; భయ= జడుపుచేత; ఆలోల= సంపూర్ణంగా 
వణకుతున్న; ఆకృతిన్‌= రూపంతో; తేరు= రథాన్ని; తొలంగన్‌= యుద్దభూమినుంచి తప్పుకొనేట్టు; తోలినన్‌= నడిపించుకొని 
పోగా. 


తాత్సర్యం: కాంతిపుంజం ఆకాశప్రదేశంలో వ్యాపించేటట్టుగా ఒక గట్టిబాణం మహావేగంతో ప్రయోగించాడు. అది 
దుశ్ళాసనుడి కవచాన్నీ, పీటవలె గట్టిగా విశాలంగా ఉన్న రొమ్మునూ చీల్చుకొని నెత్తురు కొంచెమైనా అంటకుండా 
వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు దుశ్శాసనుడు ఊగిపోయి సొమ్మసిల్లి ఒరిగిపోయాడు. వెంటనే సారథి భయంతో 
నిలువెల్లా వణికిపోతూ యుద్దభూమికి దూరంగా రథం తోలుకొని పోగా. 


విశేషం: 'నెత్తుటి పొందేమియు లేకి అనటం విశేషం. బాణం చీల్చిన తరువాత రక్తం రావటానికి కొంచెంసేపు పడుతుంది. 
బాణం ఎంత వేగంతో ప్రవేశించి చీల్చుకొని వెళ్ళిందంటే శరీరభాగం తెగిన తరువాత రక్తం వచ్చి దీనికి తాకే వ్యవధి కూడా 
లేదన్నమాట. ఇది ఈ సందర్భంలో మూలంలో లేదు కూడా. 
క. _ అమ్మాద్రీపుత్రుండు వా । లమ్ముల దుశ్శాసనుని మహాసైన్యము రౌ 

ద్రమ్ముగం గలంచె దివిజ గ | ఇమ్ము వినుతిసేయ( దమమొనలు నలి నార్వన్‌. 122 
ప్రతిపదార్థం: ఆ+మాద్రీపుత్రుండు= ఆ మాద్రి కొడుకైన సహదేవుడు; దివిజ= దేవతలయొక్క; గణమ్ము= సమూహం; 
వినుతి+చేయన్‌= (ప్రశంసింపగా; తమ= పాండవులయొక్క; మొనలు= సేనలు; నలిన్‌= ఉత్సాహంతో; ఆర్వన్‌= కేకలు పెట్టగా; 
దుశ్ళాసనుని= దుశ్ళాసనునియొక్క; మహాసైన్యమున్‌= పెద్దసైన్యాన్ని; వాలు+అమ్ములన్‌= పొడవైన పదునైన బాణాలతో; 
రౌద్రమ్ముగన్‌= భయంకరంగా; కలంచెన్‌= సంక్షోభిల్ల చేశాడు. 


తాత్సర్యం: సహదేవుడు పొడవైన పదునైన బాణాలతో దుళ్ళాసనుడి పెద్దసైన్యాన్ని కలచివేశాడు. ఆ తీరు చాలా 
భయంకరంగా ఉన్నది. ఆ పనికి దేవతలు (ప్రశంసించారు. పాండవుల సేనలు ఉత్సాహంతో కేకలు పెట్టాయి. 


చ. నకులుండు సూతపుత్రుండు€ బెనంగునెడన్‌ నకులుండు సూత పు 
త్రకునకు నిట్లనుం6 దలంచి దైవము నేండు నిజప్రసన్న దృ 
ష్టికి నను బాత్రభూతుండుగం జేయుట గానంగ వచ్చె నాదుచూ 
డ్కికి నిను గోచరంబుగ ఘటించిన యా చతురత్వసంపదన్‌. 123 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 61 
ప్రతిపదార్థం: నకులుండున్‌= మాద్రి పెద్దకుమారుడైన నకులుడు; సూతపు(త్రుడున్‌= సూతనందనుడైన కర్ణుడు; పెనంగు= 
పోరాడే; ఎడన్‌= సమయంలో; నకులుండు= నకులుడు; సూతపుత్రకునకున్‌= కర్షునితో; ఇట్టు= ఇలా; అనున్‌= అన్నాడు; 
నాదు చూడ్కికిన్‌= నా దృష్టికి; నినున్‌= నిన్ను; గోచరంబుగన్‌= కనిపించేటట్టుగా; ఘటించిన= కూర్చిన; ఆ చతురత్వ= ఆ 
నేర్చరితనంయొక్క; సంపదన్‌= సమృద్దిచేత; నేండు= ఈ దినం; దైవము= విధి; నిజ తనయొక్క; (ప్రసన్న= సంతోషించిన, 
దయకల; దృష్టికిన్‌= చూపునకు; ననున్‌= నన్ను; పాత్రభూతుండుగన్‌= అర్హుడైనవానిగా; చేయుట= చేయటం; కానంగన్‌= 
కనిపింపగా; వచ్చెన్‌= వచ్చింది, కనిపించింది. 


తాత్సర్యం: నకులుడూ కర్షుడూ యుద్దంచేస్తున్న సమయంలో నకులుడు కర్తుడితో ఇటా అన్నాడు: 'నా కన్నులకు 
£9 ఠా శా కర ధా 

నీవు కనబడేటట్టుగా తాను చేసిన గొప్పనేర్పువల్ల నేడు దైవం నన్ను తన దయాదృష్టి ప్రసరించటానికి అర్హుడిగా 
౧ (36) = యు యౌ 

చేయటం కనిపిస్తున్నది. 


క. కౌరవ పాండవులకు నీ । వైరము నీ వలన. గాదె వచ్చెను నిను మ 

ద్దోరశరనిహతి. బడ గ | న్నారం గనుంగొనక కోపమాటునె? యొంటన్‌? 124 
ప్రతిపదార్థం: కౌరవ పాండవులకున్‌= కౌరవులకూ, పాండవులకూ; ఈ వైరము= ఈ శత్రుత్వం; నీ వలనన్‌= నీ మూలాన; 
వచ్చెను కాదు+ఎ= వచ్చింది కదా; మత్‌= నాదైన; ఘోర= భయంకరమైన; శర= బాణంయొక్క; నిహతిన్‌= గట్టి దెబ్బతో; 
పడన్‌= పడగా; నినున్‌= నిన్ను; కన్ను+ఆరన్‌= కన్ను తృప్తిచెందేటట్టుగా; కనుంగొనక= చూడక; కోపము= (క్రోధం; ఒంటన్‌= 
వేరొకదానితో; ఆబునె?= తీరుతుందా? 


తాత్సర్యం: కౌరవులకూ పాండవులకూ ఈ శత్రుత్వం నీ మూలాననే కదా వచ్చింది. అందువలన నా భయంకరమైన 
బాణపుదెబ్బకు పడిపోయిన నిన్ను నా కనులారా చూడనిదే, నా కోపం ఇంకొకదానివలన తీరుతుందా? 


చ. అనవుడు రాజసూతివి మహాస్త్రవిదుండవు నైన నీకు ని 

ట్లనుట దలంప నర్హమగు నైనను జెన్న(టి పల్కులేల? నె 

ట్లన భుజశక్తి మార్తురకడంక యడంచిన( బల్కు టొప్పుంగా 

క నిలిచి చూపు నీ చలముకల్మియు. జేతులబల్మియుం దగన్‌'. 125 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా (కర్షుడిలా అన్నాడు); (నీవు) రాజసూతివి= రాజకుమారుడవు; మహా= గొప్పవైన; 
అస్త్ర= మంత్ర ప్రయుక్తాలయిన ఆయుధాలను; విదుండవు= ఎరిగినవాడవు; నీకున్‌= ఇట్టి నీకు; ఇట్టు= ఇలా; అనుట= 
పలకటం; తలంపన్‌= ఆలోచింపగా; అర్హము+అగున్‌= తగును; ఐనను= అయినప్పటికీ; చెన్న(టి= వ్యర్థమైన; పల్కులు= 
మాటలు; ఏల?= ఎందుకు?; నెట్టన= యథార్థంగా; భుజశక్తిన్‌= బాహుబలంతో; మార్తుర= శత్రువులయొక్క; కడంక= 
ప్రయత్నాన్ని; అడంచినన్‌= అణచినట్రైతే; పల్కుట+ఒప్పున్‌+కాన్‌= అనదగును గాని; నిలిచి= నిలబడి; నీ చలము కల్మియున్‌= 
నీకు పట్టుదల ఉండటాన్నీ; చేతుల= బాహువులయొక్క; బల్మియున్‌= బలాన్నీ; తగన్‌= నీ మాటలకు తగునట్టుగా; చూపు= 
చూపించు. 


తాత్సర్యం: నకులుడట్లా అనేసరికి కర్షుడిట్లా చెప్పాడు: “నీవు క్షత్రియవంశంలో పుట్టావు. నీకు మహా[స్తాలు తెలుసు. 
అందువల్ల నీవిలా అనదగును కాని, పనికిమాలిన మాటలెందుకు? నిజంగా భుజబలంతో నీవు శత్రువుల (ప్రయత్నం 
అణచివేసి అంటే బాగుంటుంది. నిలబడి నీ మాటలకు తగినట్టుగా నీ పట్టుదలా, బాహుబలమూ చూపించుము.” 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి కర్టుండు. 126 


ప్రతిపదార్థం: అని= ఇట్లా పలికి= చెప్పి; కర్టుండు= అంగరాజు కరుడు. 
ఇ ae] (30) ac) 


తాత్సృర్యం: ఇట్టా పలికి అంగరాజు. 


సీ. ఉబ్బి మాద్రీసుతు డెబ్బది మూండు దూ । పుల గప్పుటయు నత( డలిగి యతని 
పై డెబ్బది నిశితబాణంబు లేసిన । నా సూతనందను( డక్కుమారు 
ధనువు నుగ్గుగం జేసి తనువున ముప్పది । కాండముల్‌ సొనిపిన నొండు విల్లు 
గొని డెబ్బదింట నాతని నొంచి మూండు మా । గ్ల్గణములు సూతునంగమున( బటిపి 


తే. భల్లమున విల్లుదునుమాడి యెల్ల జనులు | నద్దుతంబందఈ. ద్రిశతసాయకపరీతు. 

జేసి నకులుండు నిష్ణురహాస భాసి | తాననాంభోజుందై పొలుపారె నధిప! 127 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఉబ్బి= గర్వించి; మాద్రీసుతున్‌= మాద్రి కొడుకైన నకులుని; డెబ్బది మూండు= డెబ్బెమూడు; 
తూపులన్‌= బాణాలతో; కప్పుటయున్‌= కప్పివేయగా; అతండు= నకులుడు; అలిగి= కోపించి; అతనిపైన్‌= కర్షునిపై; డెబ్బది= 
డెబ్బై; నిశిత= పదునుగల; బాణంబులు= అమ్ములు; ఏసినన్‌= ప్రయోగింపగా; ఆ సూతనందనుండు= ఆ కర్గ్ణుడు; ఆ+ 
కుమారు= ఆ బాలునియొక్క; ధనువు= విల్లు; నుగ్గుగన్‌+చేసి= చూర్లమయ్యేటట్టు చేసి; తనువునన్‌= నకులుని శరీరంలో; 
ముప్పది= ముప్పై; కాండముల్‌= బాణాలు; చొనిపినన్‌= (ప్రవేశపెట్టగా; నకులుండు; ఒండు= మరొక; విల్లు= ధనుస్సు; కొని= 
తీసికొని; డెబ్బదింటన్‌= డెబ్బై బాణాలతో; ఆతనిన్‌= కర్ణుని; నొంచి= నొప్పించి; మూండు= మూడైన; మార్గణములు= 
బాణాలు; సూతు= సారథియొక్క; అంగమునన్‌= శరీరంలో; పటపి= చొనిపి; భల్లమునన్‌= బాణంతో; విల్లు= ధనుస్సును; 
తునుమాడి= నరికి; ఎల్లజనులు= అందరు (ప్రజలు; అద్భుతంబు= ఆశ్చర్యం; అందన్‌= పొందేటట్టుగా; త్రిశత= మూడువందల; 
సాయక= బాణాలచే; పరీతున్‌= కప్పబడినవానినిగా; చేసి= చేసి; నిష్ణుర= కఠినమైన; హాస= నవ్వుచేత; భాసిత= మెరుస్తున్న; 
ఆనన+అంభోజుండు= పద్మంవంటి ముఖం కలవాడు; ఐ= అయి; పొలుపు+ఆరెన్‌= ఒప్పినాడు. 


తాత్పర్యం: రాజా! (కర్లుడు) గర్వించి నకులుడిని డెబ్బై మూడు బాణాలతో కప్పివేశాడు. నకులుడు కోపించి 
కర్షుడిమీద డెబ్బై వాడిబాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నకులుడి ధనుస్సును పొడిపొడిగా చేసి, అతడి దేహంలో 
ముప్పై బాణాలు నాటాడు. నకులుడు మరొక విల్లు తీసికొని డెబ్బై బాణాలతో కర్గుడిని నొప్పించి, మూడు బాణాలు 
అతడి రథసారథి శరీరంపై వేశాడు. ఇంకా ఒక బాణంతో కర్టుడి ధనుస్సు విరుగగొట్టాడు. అందరూ ఆశ్చర్యపోయే టట్లు 
మూడువందల బాణాలతో అతడిని కప్పివేశాడు. కోపంతో కూడిన చిరునవ్వుతో పద్మంవంటి ముఖం మెరుస్తుండగా 
విలసిల్లాడు. 
క. సూతసుతుండు బలు విలుగొని । యాతని వక్షమున నాటె నైదమ్ములు ని 

ర్థాత సమసప్తశరముల । నాతం డతని నొంచి విల్లు నటిముటి€ ద్రుంచెన్‌. 128 
ప్రతిపదార్థం: సూతసుతుండు= కర్టుడు; బలు= పెద్ద; విలు= వింటిని; కొని= తీసికొని; ఆతని వక్షమునన్‌= ఆ నకులుని 
వక్షస్థలం మీద; ఐదు+అమ్ములు= అయిదు బాణాలు; నాటెన్‌= (గుచ్చాడు; ఆతండు= నకులుడు; నిర్భాతసమ= పిడుగుల 
వంటి; సప్తశరములన్‌= ఏడు బాణాలతో; అతనిన్‌= కర్టుని; నొంచి= నొప్పించి; విల్లు= ధనుస్సును; అటీముటిన్‌= వేగంగా; 
తుంచెన్‌= నరికాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 63 


తాత్సర్యం: కర్టుడు పెద్ద ధనుస్సు తీసికొన్నాడు. నకులుడి వక్షస్థలంపై ఐదు బాణాలు దింపాడు. నకులుడు 
పిడుగులవంటి ఏడు బాణాలతో కర్ణుడిని నొప్పించి, అతడి ధనుస్సును వెంటనే విరుగగొట్టాడు. 


వ. మటియు నొక్కమహనీయకార్ముకంబు. గొని కర్ణుండు గడంగె నప్పు డయ్యిరువురు నొండొరులతూపులు 
ద్రుంచుచు నిజమార్గణంబుల నొకళ్ళొకళ్ళ నెత్తుట ముంచుచుం బేర్చి వివిధవిశిఖ జాలంబు లడరించిన 
నంబరంబు శలభపటల సంవృతంబునుంబోలె నుండె నా సమయంబున నకులునగ్రభాగంబునకు వచ్చిన 
సోమకబలంబులు గర్భ్ణక్రూర నారాచాది బహుళబాణపాతంబులంబలాయితంబులయ్యె. గర్జునకు బాసటయై 
తటిమిన కౌరవ సైనికులు మాద్రేయు రౌద్ర విజృంభణంబున దూరవిఘటితులై ర ట్లిరువా(గును నెడగలిగి 
చూచుచుండ నారథికోత్తము లుదాత్త భరోరాకారంబుల నుల్లసిల్లిభల్ల ప్రముఖ ప్రదరంబుల. 
బరస్ప్సరాంగంబులం బొదివి యంబుద పిహిత మూర్తులగు మార్తాండ శశాంకుల చందంబు నొంది 
యన్యోన్య దివ్యాస్త్ర తేజోవిలాసంబుల నయ్యైయస్త్రంబుల వారించుచుం బోరి రట్టి యెడ. 129 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; కర్షుండు= అంగరాజు; ఒక్క= ఒక్క; మహనీయ= పెద్ద; కార్ముకంబు= ధనుస్సును; 
కొని= తీసికొని; కడంగెన్‌= తలపడినాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+ఇరువురున్‌= ఆ యిద్దరూ; ఒండు+ఒరుల= ఒకరు 
మరొకరి; తూపులన్‌= బాణాలను; (త్రుంచుచున్‌= విరగగొడుతూ; నిజ= తమ; మార్గణంబులన్‌= బాణాలతో; ఒకళ్ళు+ఒకళ్ళన్‌= 
ఒకరు మరొకరిని; నెత్తుటన్‌= రక్తంలో; ముంచుచున్‌= నిమగ్నులను చేస్తూ; పేర్చి= చెలరేగి; వివిధ= రకరకములయిన; విశిఖ 
జాలంబులు= వాడిబాణసమూహాలు; అడరించినన్‌= (ప్రయోగింపగా; అంబరంబు= ఆకాశము; శలభ= మిడుతలయొక్క; 
పటల= సమూహంచేత; సంవృతంబునున్‌+పోలెన్‌= కప్పబడినదానిలా; ఉండెన్‌= ఉన్నది; ఆ సమయంబునన్‌= అప్పుడు; 
నకులు= నకులునియొక్క; అ(గభాగంబునకున్‌= ముందరి ప్రదేశానికి; వచ్చిన= వచ్చినట్టి; సోమక బలంబులు= పాంచాల 
సైన్యాలు; కర్ల= కర్గునియొక్క; (క్రూర నిర్రయమైన; నారాచ= ఇనుపబాణములు; ఆది= మొదలయిన; బహుళ= అనేకములైన; 
బాణ= బాణములయొక్క; పాతంబులన్‌= పడటముచేత; పలాయితంబులు= పారిపోయినవి; అయ్యెన్‌= అయినాయి; కర్లునకున్‌= 
అంగరాజుకు; బాసట+ఐ= సహాయమై; తణీమిన= (త్రోలిన; కౌరవ సైనికులు= కౌరవులయొక్క యుద్దభటులు; మా(ద్రేయు= 
మాద్రి కొడుకైన నకులునియొక్క; రౌద్ర= (కోధంయొక్క; విజృంభణంబునన్‌= రేగటంవల్ల; దూర= దూరంగా; విఘటితులు+ఐరి= 
చెదరినవారైనారు; అట్టు= ఆవిధంగా; ఇరువాంగునున్‌= ఉభయపక్షాలవారూ; ఎడ+కలిగి= వ్యవధానం ఏర్పడి; చూచుచున్‌+ఉండన్‌= 
చూస్తూ ఉండగా; ఆ రథిక+ఉత్తములు= రథికులలో (్రేష్టులైనవారు; ఉదాత్త= గొప్పవీ; ఘోర= భయంకరములైనవీ అయిన; 
ఆకారంబులన్‌= రూపాలతో; ఉల్లసిల్లి= విలసిల్లి; భల్ల= భల్లములు; ప్రముఖ= మొదలయిన; (ప్రదరంబులన్‌= బాణాలతో; 
పరస్పరాంగంబులన్‌= ఒకళ్ళొకళ్ళ అవయవాలను; పొదివి= కప్పి; అంబుద= మేఘాలచే; పిహిత= కప్పబడిన; మూర్తులు+అగు= 
రూపములు కలవారైన; మార్తాండ శశాంకుల= సూర్యచంద్రుల; చందంబున్‌= విధాన్ని; ఒంది= పొంది; అన్య+అన్య= 
ఒకళ్ళాకళ్ళ; దివ్య+అస్త్ర= స్వర్గంలో జన్మించిన మం(త్రప్రయుక్తములయిన ఆయుధాలయొక్క; తేజః= (ప్రకాశములయొక్క; 
విలాసంబులన్‌= మెరుపులచేత; ఆ+ఆ+అస్త్రంబులన్‌= ఆయా మంత్రప్రయుక్తాయుధాలను; వారించుచున్‌= నివారిస్తూ; 
పోరిరి= యుద్దం చేశారు; అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో. 


తాత్సర్యం: ఇంకా, కర్ణుడు ఒక పెద్ద విల్లు తీసికొని పోరాడాడు. ఆ సమయంలో కర్గుడూ నకులుడూ ఒకరి బాణా 
లొకరు నరుక్కొంటూ, తమ తమ బాణాలతో ఒకరినొకరు నెత్తుటిలో ముంచుకొంటూ చెలరేగి రకరకాల బాణాలు 
ప్రయోగించారు. వాటితో ఆకాశం మిడుతల దండు కప్పినట్టున్నది. అపుడు ద్రుపదుడి సేనలు సాయంగా నకులుడి 
ముందుకు వచ్చాయి. వాటిపై కర్ణుడు కఠినాలయిన ఇనుపబాణాలు మొదలయిన రకరకాల బాణాలు ప్రయోగించి 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


తరిమాడు. కర్షుడికి సాయంగా వచ్చిన కౌరవభటులు వారిని తరుముతుంటే నకులుడు రౌద్రంతో విజృంభించాడు. 
అపుడవి దూరంగా చెదరిపోయాయి. అట్టా ఎడమేర్సడి ఉభయపక్షాలూ చూస్తూండగా ఆ ఉత్తమరథికుల నకుల 
కర్ణులిద్దరూ మహా భయంకరాకారాలతో భాసించారు. భల్లములు మొదలయిన బాణాలతో ఒకరి దేహాలను మరొకరు 
కప్పివేశారు. అందువలన మబ్బులు కప్పిన సూర్యచంద్రులవలె ఉన్నారు. ఒకళ్ళొకళ్ళ దివ్యా(స్తాల తేజస్సులను ఆయా 
దివ్యా[స్తాలతో నివారిస్తూ పోరాడారు. అటువంటి సమయంలో. 


విశేషం: అలం: ఉపమ. 


క. అలుక వొడమి కర్టుండు న । కులు చాపము ద్రుంచి సూతు( గూల్లి తురంగం 

బుల జంపి చక్రరక్షుల । తలలు నటీకి సిడిముద్రుంచి దరహాసముతోన్‌. 130 
ప్రతిపదార్థం: కర్గుండు= అంగరాజు; అలుక= కోపం; పొడమి= కలిగి; నకులు= నకులునియొక్క; చాపము= ధనుస్సును; 
(త్రుంచి= నరికి; సూతున్‌= సారథిని; కూల్చి= పడగొట్టి; తురంగంబులన్‌= గుర్రాలను; చంపి= సంహరించి; చ(క్రరక్షుల= 
చక్రరక్షకుల; తలలు= శిరస్సులు; నణికి= ఖండించి; సిడము= జెండా; (త్రుంచి= నరికి; దరహాసముతోన్‌= చిరునవ్వుతో. 


తాత్సర్యం: కర్ణుడికి కోపం వచ్చింది. అందువలన నకులుడి ధనుస్సు విరుగగొట్టాడు. సారథిని పడగొట్టాడు. 
గుర్రాలను చంపాడు, చ(క్రరక్షకుల శిరస్సులు ఖండించాడు, జెండా నరికాడు, చిరునవ్వుతో. 


వ. మెఅసినం గుపిత చిత్తుందై. 131 


ప్రతిపదార్థం: మెజసినన్‌= (ప్రకాశింపగా; కుపితచిత్తుండు+ఐ= కోపించిన మనస్సు కలవాడై. 
తాత్పర్యం: ్రకాశించగా కోపించి. 


చ.  పలకయు వాలునుం గొనియె. బాండుకుమారుండు రెండు చెక్కలై 

యిల దొర(గంగ నేసి గదయెత్తినం ద్రుంచె రథంబు డిగ్గి యు 

జ్ఞ్వలపరిఘాభిరాము(డయి వచ్చిన నప్పరిఘంబు రూపుమా 

పి లసిత లాఘవ స్ఫురణ పెంపునC గర్జు(డు నొంచె నాతనిన్‌. 132 
ప్రతిపదార్థం: పాండుకుమారుండు= పాండురాజు కొడుకైన నకులుడు; పలకయున్‌= డాలునూ; వాలునున్‌= ఖడ్గమును, 
కత్తినీ; కొనియెన్‌= తీసుకొన్నాడు; కర్షుయు= అంగరాజు; రెండు చెక్కలు+ఐ= రెండు (బ్రద్దలు అయి; ఇలన్‌= భూమిపై 
తొరయగంగన్‌= పడగా; ఏసెన్‌= బాణంతో కొట్టాడు; గద= గుదియ; ఎత్తినన్‌= పై కెత్తగా; (త్రుంచెన్‌= (కర్షుడు) నరికాడు; 
రథంబు; డిగ్గి= (నకులుడు) దిగి; ఉజ్జ్వల= మిక్కిలి మెరిసే; పరిఘా= ఇనుపకట్ట గుదియచేత; అభిరాముండయి= మనోహరుడై, 
(ఇనుపకట్ట గుదియ తీసుకొని); వచ్చినన్‌= రాగా; ఆ+పరిఘంబు= ఆ ఇనుపకట్ట గుదియను; రూపు మాపి= (కర్ణుడు) 
ముక్కలు చేసి; లసిత= (ప్రకాశిస్తున్న; లాఘవ= నేర్చుయొక్క; స్ఫురణ= మెరుపుయొక్క; పెంపుతోన్‌= సమృద్దితో; ఆతనిన్‌= 
నకులుని; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: నకులుడు డాలూ వాలూ తీసికొన్నాడు. కర్గుడు ఆ డాలు రెండు (బద్దలై నేలమీద పడేటట్టు కొట్టాడు. 
నకులుడు విసరటానికి గద పైకెత్తాడు. కర్షుడు దానినీ ముక్కలు చేశాడు. నకులుడు రథం దిగి మెరుస్తున్న పరిఘ 
తీసికొని వచ్చాడు. కర్టుడు దానినీ ముక్కలు చేసి, తననేర్పు ప్రకటమయ్యేటట్టు నకులుడిని నొప్పించాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 65 
ఆ. మర్మభేదులైన మార్గణంబుల కోహ । టించి సిగ్గు. జలము డిగ్గం ద్రావి 


యెల్లజనులు జూడం బొల్లందనంబున । కోర్చి యక్కునూరు. డోడిపాటె. 133 


ప్రతిపదార్థం: ఆ+కుమారుండు= ఆ బాలుడు నకులుడు; మర్మభేదులు+ఐన= ఆయువుపట్టులను (బద్దలుగొట్టే; 
మార్గణంబులకున్‌= బాణాలకు; ఓహటించి= జంకి; సిగ్గున్‌= లజ్జనూ; చలమున్‌= పట్టుదలనూ; డిగ్గ(ద్రావి= విడిచి; ఎల్లజనులున్‌= 
సమస్తజనులూ; చూడన్‌= చూడగా, చూస్తుండగా; పొల్లందనంబునకున్‌= తేలికతనానికి; ఓర్చి= సహించి; ఓడి= ఓడిపోయి; 
పాటెన్‌= పారిపోయాడు. 


తాత్పర్యం: కర్షుడి బాణాలు ఆయువుపట్టులను బ్రద్దలు చేస్తుంటే నకులుడు వాటికి భయపడి, సిగ్గువిడిచి పట్టుదల 
వదలి, తనను అందరూ చూస్తూ ఉండగా తేలికతనానికీ సహించి, ఓడిపోయి పారిపోయాడు. 
కర్ణుడు నకులుని విరథుంజేసి యనమానించుట (సం. 8-17-91) 


క. వెనుకొని రాధేయుండు నిజ । ధను వాతని కంధరమున( దగిలిచి నలి బ 
ట్టిన నింద్రచాప పరిగత | ఘనాకృతిని బొలిచె నతండు కౌరవనాథా! 134 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కురువంశీయుడైన ధృతరాష్ట్ర మహారాజా!) రాధేయుడు= రాధాపుత్రుడు కర్గుడు; వెనుకొని= 

నకులుడిని వెంబడించి; నిజధనువు= తన విల్లు; ఆతని కంధరమునన్‌= నకులుని కంఠానికి; తగిలిచి= తగిలించి; నలిన్‌= 

ఉత్సాహంతో; పట్టినన్‌= పట్టుకొనగా; అతండు= నకులుడు; ఇంద్రచాప= ఇంద్రచాపంచేత; పరిగత= చుట్టబడిన; ఘన+ఆకృతిని= 
య (2) డై) 

మేఘం రూపంతో; పాలిచెన్‌= అందగించాడు. 


తాత్సర్యం: కారవవంశీయుడవయిన ధృతరాస్త్రమహారాజా! రాధేయుడు నకులుడిని వెంబడించి, తన విల్లతడి 
కంఠానికి తగిలించి పట్టుకొన్నాడు. అపుడు నకులుడు చుట్టూ హరివిల్లున్న మేఘంవలె శోభించాడు. 


విశేషం: అలం: ఉపమ. మేఘం వర్షించిన తరువాత ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నకులుడు శరవర్షం కురిపించి ఆగాడు. 
ఇట్లా ఈ ఉపమానం ఆలోచనామృతం. 
వ. ఇట్లు పాండుతనయుబాడుదలంబట్టి మందస్మిత సుందరాననుందై. 135 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; పాండు తనయున్‌= (కర్ణుడు) పాండురాజకుమారుడైన నకులుని; బాడుదలన్‌+పట్టి= అవమానించి; 
మందస్మిత= చిరునవ్వుచేత; సుందర= అందమైన; ఆననుండు+ఐ= ముఖం కలవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా నకులుడిని అవమానించి, చిరునవ్వుతో అందగించే ముఖం కలవాడై. 


క. పలుకులు వృథగా నన్నుం । బలికితి ము న్నింక నెన్ని పలుక వలసినం 
బలుకుము నీకేం దగ నా । యలవు( జలము నీ వెలింగి తంతియ చాలున్‌. 136 


ప్రతిపదార్థం: మున్ను= ఇంతకుముందు; నన్నున్‌; పలుకులు= మాటలు; వృథగా= వ్యర్థంగా; పలికితి= మాట్లాడావు; ఇంకన్‌= 
ఇకమీదట; ఎన్ని పలుక వలసినన్‌= ఎన్ని మాటలు మాట్లాడదలచుకొన్నా; నీకు+ఏన్‌= నీకే (నీ శక్తికి మాత్రమే); తగన్‌= 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగినట్టుగ; పలుకుము= మాట్లాడుము; నా= నాయొక్క; అలవున్‌= బలాన్ని; చలము= గట్టిపట్టును; నీవు; ఎజింగితి(వి)= 
(ఇప్పుడు) తెలుసుకొన్నావు; అంతియ= అంతమా(త్రమే; చాలున్‌= చాలును. 


తాత్సర్యం: ఇంతకుముందు నన్ను గూర్చి వ్యర్థంగా ఎక్కు మాటలు మాట్లాడావు. ఇక ముందు ఎన్ని మాటలు 
మాట్లాడదలచుకొన్నా నీ శక్తికి తగినట్టు మాట్లాడు. నా బలాన్ని, పట్టును ఇప్పుడు తెలుసుకొన్నావు కదా. అదేచాలు. 
౧? అబల (30) ధా యు 


క. అలవెటింగి పెనంగు పెనంగం | దలణిన నదిగాక సిగ్గుదలకొని యనికిం 
దొలంగుట యింకిట దగువి। చ్చలవిడి నర్జునుని కడకు6 జనుము కుమారా! 137 


ప్రతిపదార్థం: పెనంగన్‌= పోరాడటానికి; తల(చినన్‌= తలచుకొంటే; అలవు= (ఎదిరిదీ, నీదీ) శక్తి ఎజింగ= తెలిసికొని; 
పెనగు= పోరాడు; అది+కాక= పోరాటం కాకుండా; ఇంకన్‌= ఈ పైని; ఇట= ఇక్కడ; సిగ్గు= లజ్జ; తలకొని= వహించి; 
అనికిన్‌= యుద్దానికి; తొలగుట; తగున్‌= యుక్తమవుతుంది; కుమారా!= కుగ్రవాడా!; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; అర్జునుని= 
అర్జునునియొక్క; కడకున్‌= దగ్గరకు; చనుము= వెళ్ళు. 


తాత్పర్యం: యుద్దం చేద్దామనుకొంటే నీ శక్తి ఏమిటో నీ ఎదిరి శక్తి ఏమిటో తెలిసికొని మరీ చేయుము. అట్లా 

యుద్దంచేయటం కాక సిగ్గుతెచ్చుకొని యుద్దానికి దూరంగా పోవటం ఇకమీద నీకు తగిన పని. (విడిచిపెడుతున్నాను, 
3 9 

చిన్నవాడవని) కుర్రవాడా! స్వచ్చుగా అర్జునుడి దగ్గరకు పొమ్ము". 


విశేషం: 136, 137 పద్యాలు వాటికవే సాటి. మాటలు చిన్నవే కాని తేలుకొండెల్లా విషపూరితాలు. 'నీ దిక్కున్నచోటికి పో 
అన్నట్టు అర్జునుని దగ్గరకు పొమ్మనటం, “కుమారా” అనటం మరీ చురుకైనవి. 


క. అని విడిచె నకులు( గుంతి వ | చనములు దృఢవృత్తి చిత్త సంకలితములై 
యునికిం గర్జుం డత(డు ను । జని ధర్మజునరదమెక్కె సవ్రీడముగన్‌. 138 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; కర్గుండు= అంగరాజు; కుంతి వచనములు= కుంతీదేవి మాటలు; దృఢవృత్తి= 
గట్టిగా; చిత్త= మనస్సులో; సంకలితములు+ఐ= లగ్నములై; ఉనికిన్‌= ఉండటంచేత; నకులున్‌= నకులుని; విడిచెన్‌= 
విడిచిపెట్టాడు; అతండున్‌= ఆ నకులుడూ; స్రీడముగన్‌= సిగ్గుతో; చని= వెళ్ళి; ధర్మజు= యుధిస్టిరునియొక్క; అరదము= 
తేరు (రథము); ఎక్కెన్‌= ఆరోహించాడు. 


తాత్పర్యం: కర్చు డిట్లా పలికి, తన కుమారులను చంపవద్దని కోరిన కుంతీదేవి మాటలు గట్టిగా మనస్సులో 
ఉన్నందున నకులుడిని విడిచిపెట్టాడు. నకులుడు కూడా సిగ్గుతో వెళ్ళి యుధిస్టిరుడి తేరెక్కాడు. 


వ. ఎక్కి నిట్టూర్పు నిగుడం గుంభనిక్షిప్త భుజంగంబుచందంబున నుండె నవ్విధంబున మాద్రీపుత్ర మాన 
మథనవిజ్బంభితుం డగునవ్వీరుం డప్పుడు మధ్యందినగతంబైన మార్హాండబింబంబునకుం బ్రతిబింబంబునుం 
బోలె. బ్రదీప్త మూర్తియై వెలిమావులును దెలిపడగయు నుల్లసిల్ల శోభిల్లు తన రథంబు రయంబున 
దర్శనీయంబుగా. బాంచాలబలంబు దటిసి పెక్కు తెజింగుల మెటుంగుటమ్ములగములు గదియించి. 

139 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 67 


ప్రతిపదార్థం: ఎక్కి= అధిరోహించి; నిడు+ఊర్పు= నిట్టూర్పు; నిగుడన్‌= సాగగా; కుంభ= కుండలో; నిక్షిప్త= ఉంచబడిన; 
భుజంగంబు= పాము; చందంబునన్‌= విధంగా; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+విధంబునన్‌= ఆ (ప్రకారంబుగా; మాద్రీపుత్ర= 
మాద్రికొడుకైన నకులునియొక్క; మాన= అభిమానంయొక్క; మథన= తరచటంచేత; విజృంభితుండు+అగు= చెలరేగిన 
వాడైన; ఆ+వీరుండు= ఆ కర్ణుడు; అప్పుడు= ఆ సమయంలో; మధ్యందిన= మిట్టమధ్యాహ్నానికి; గతంబు+ఐ= చేరినదైన; 
మార్తాండ= సూర్యునియొక్క; బింబంబునకున్‌= మండలానికి; (ప్రతిబింబంబునున్‌+పోలెన్‌= ప్రతిఫలనంలా; ప్రదీప్త= మిక్కిలి 
వెలుగుతున్న; మూర్తి+ఐ= రూపంకలవాడై; వెలిమావులును= తెల్లని గుర్రాలూ; తెలిపడగయున్‌= తెల్లని జెండాయూ; 
ఉల్లసిల్లన్‌= ప్రకాశింపగా; శోభిల్లు= అందగించే; తన రథంబు= తన తేరు; రయంబునన్‌= వేగంతో; దర్శనీయంబుగాన్‌= 
చూడదగినదిగా, కనబడేటట్టుగా; పాంచాల బలంబు= పాంచాల సేనను; దజీసి= సమీపించి; పెక్కుతెణంగుల= అనేక 
విధాలైన; మెణుంగు= మెరసే; అమ్ముల= బాణాలయొక్క; గమి+లు= సముదాయాలను; కదియించి= (ప్రయోగించి. 


తాత్సర్యం: నకులుడట్లా యుధిష్టిరుడి రథమెక్కి కుండలో పెట్టిన పాము బుసకొట్టుతూ ఉన్నట్టు విచారంతో 
నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. అట్టా నకులుడి పరువు తీయటంతో కర్టుడికి విజృంభణం వచ్చింది. అపుడు 
కర్ణుడు మిట్టమధ్యాహ్నపు సూర్యబింబానికి ప్రతిబింబంలా వెలిగాడు. తెల్లగుర్రాలతో, తెల్లని జెండాతో మెరుస్తున్న 
తన రథాన్ని పాంచాలసైన్యం వద్దకు పోనిచ్చి, రకరకాల మెరిసే అమ్ముల గుంపులు ప్రయోగించి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలంకారం: ఉపమ. 


సీ, _ సూతులం దెగటార్ది కేతనంబుల వీట | తాటంబుసేసి రథ్యముల. గూల్లి 
చామరచ్చత్రభూషణములు పొడిసేసి । రథికజనముల శిరములు ద్రుంచి 
కొమ్ములునటికి యంకుశములుదునిమి తొం | డములు ఖండించి కుంభములు వ్రచ్చి 
జోదులతనువులు భేదించి మోరలు । గళ్యాల తోడ జెక్కలుగ జేసి 


ఆ. కంధరములుడుల్చి కాళ్ళులు ద్రంచి యా । శ్వికుల6 జంపి చర్మవిశిఖకుంత 
ముసలముద్గరప్రముఖసాధనములు భ । గ్నములు సేసి భటుల సమయ జూచి. 140 


ప్రతిపదార్థం: సూతులన్‌= సారథులను; తెగటార్భి= సంహరించి; కేతనంబులన్‌= జెండాలను; వీటతాటంబు+చేసి= తారుమారు 
చేసి; రథ్యములన్‌= గుర్రాలను; కూల్చి= పడగొట్టి; చామర= వింజామరలు; ఛ(త్ర= గొడుగులూ; భూషణములు= నగలూ; 
పొడి+చేసి= నుగ్గుచేసి; రథికజనముల= రథికులయొక్క; శిరములు= తలలు; (త్రుంచి= నరికి; కొమ్ములు= (ఏనుగులయొక్క) 
దంతములు; నథటికి= ఖండించి; అంకుశములు= ఏనుగు కుంభస్థలాన్ని పొడిచే ఆయుధాలు; తునిమి= విరగగొట్టి; తొండములు= 
తుండాలు; ఖండించి= నరికి; కుంభములు= కుంభస్థలాలు; (వ్రచ్చి= చీల్చి; జోదుల= కాలిబంటులయిన యోధులయొక్క; 
తనువులు= దేహాలను; భేదించి= (బ్రద్దలుచేసి; మోరలు= (గుర్రాల) ముఖాలు; కళ్యాలతోడన్‌= కళ్ళేలతోసహా; చెక్కలుగన్‌+చేసి= 
(బద్దలుచేసి; కంధరములు= మెడలు; డుల్చి= నరికి; కాళ్ళులు= కాళ్ళు; (త్రెంచి= తెగవేసి; ఆశ్వికులన్‌= రౌతులను; చంపి= 
ప్రాణాలు తీసి; చర్మ= డాలు; విశిఖ= బాణాలు; కుంత= ఈటెలు; ముసల= రోకళ్ళు; ముద్గర= సమ్మెటలు; ప్రముఖ= 
మొదలయిన; సాధనములు= ఉపకరణాలు; భగ్నములు+చేసి= విరుగగొట్టి; భటులన్‌= సైనికులను; సమయన్‌+చూచి= 
మరణించునట్లుచేసి, చంపి. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సారథులను చంపాడు. జెండాలు తార్మారు చేశాడు. గుర్రాలను పడగొట్టాడు. వింజామరలూ గొడుగులూ 
నగలూ నుగ్గు చేశాడు. రథికుల తలలు నరికాడు. ఏనుగుల దంతాలు విరిచాడు. వాటి కుంభస్టలాలమీద పొడిచే 
అంకుశాలను ముక్కలు చేశాడు. వాటి తుండాలు ఖండించాడు. వాటి కుంభస్థలాలు (బ్రద్దలు చేశాడు. వాటిమీది 
యోధుల శరీరాలు చీల్చాడు. గుర్రాల ముఖాలు కళ్ళేలతో సహా బ్రద్దలు చేశాడు. కంఠాలు ఖండించాడు. కాళ్ళు 
నరికాడు, రౌతులను సంహరించాడు. డాళ్ళు, బాణాలు, ఈటెలు, రోకళ్ళు, సమ్మెటలు మొదలయిన సాధనాలను 
విరుగగొట్టాడు. అనేకులయిన సైనికులను సంహరించాడు. 


వ. బాహువిలాసంబు మెజియ నెఖియంబొలిచె భవత్సుతుండగు యుయుత్సుండు పర్వతప్రతిముండగు 
నులూకుపయిం గవిసి కులిశనిభంబగు విశిఖంబున నొంచిన( గోపించి యా బల్లిదుండు విల్లు విటుగ 
నేయుటయు నక్కునూరుండు. 141 


ప్రతిపదార్థం: బాహు= చేతులయొక్క; విలాసంబు= (క్రీడ; మెజయన్‌= (ప్రకాశింపగా; నెజయన్‌= నిండుగా; పొలిచెన్‌= 
ఉండెను; భవత్‌= నీయొక్క; సుతు(డు= కుమారుడు; అగు= అయిన; యుయుత్సుండు= ఆ పేరుగలిగి పాండవపక్షంలో 
యుద్దారంభంలో చేరినవాడు; పర్వత (ప్రతిముండు+అగు= పర్వతముతో సాటిరాదగిన వాడైన; ఉలూకుపయిన్‌= ఆ పేరుకలిగిన 
శకుని కుమారునిమీద; కవిసి= దాడిచేసి; కులిశ= వజ్రాయుధానికి; నిభంబు+అగు= సాటి అయిన; విశిఖంబునన్‌= బాణంతో; 
నొంచినన్‌= నొప్పించగా; కోపించి= అలిగి; ఆ బల్లిదుండు= ఆ బలశాలి; విల్జు= ధనుస్సు; విణుగన్‌= విరిగేటట్టు; ఏయుటయున్‌= 
బాణం (ప్రయోగింపగా; ఆ+కుమారుండు= ఆ నీ కుమారుడు యుయుత్సుడు. 


తాత్పర్యం: ఇట్లా తన చేతి యుద్ద(క్రీడ: ప్రకాశించగా కర్షుడు నిండుగా యుద్దం చేస్తున్నాడు. అపుడు నీ 
కుమారుడు యుయుత్సుడు పర్వతంవంటి ఉలూకుడి మీదికి వెళ్ళాడు. వెళ్ళి వజ్రాయుధంవంటి బాణంతో అతడిని 
నొప్పించాడు. ఉలూకుడు కోపపడి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. అపుడు యుయుత్సుడు. 


తే. మేలు విలుగొని యటువది నాలుగమ్ము। లతనిమెయి. గ్రుచ్చి సాయక త్రితయ నిహతి 

సూతు నొప్పించి మటియు నిశాత శరచ | యమ్ము వరంగించె నధిక రయమ్ము మెజియ. 142 
ప్రతిపదార్థం: మేలు= శ్రేష్టమైన; విలు= ధనుస్సును; కొని= తీసికొని; అణువది నాలుగు= అరవైనాలుగు; అమ్ములు= 
బాణాలు; అతని= ఉలూకునియొక్క; మెయిన్‌= దేహంలో; క్రుచ్చి= నాటి; సాయక= బాణాలయొక్క; త్రితయ= మూడింటియొక్క; 
నిహతిన్‌= గట్టిదెబ్బతో; సూతున్‌= సారథిని; నొప్పించి= బాధించి; మణియున్‌; అధికరయమ్ము= మిక్కిలివేగం; మెజయన్‌= 
ప్రకాశింపగా; నిశాత= పదునుగల; శర= బాణాలయొక్క; చయమ్మున్‌= సముదాయాన్ని; పరంగించెన్‌= ప్రయోగించాడు. 


తాత్సర్యం: మంచి ధనుస్సు తీసికొన్నాడు. అరవైనాలుగు బాణాలు ఉలూకుడి శరీరంలో నాటాడు. మూడు 
బాణాలతో గట్టిగా కొట్టి, సారథికి బాధ కలిగించాడు. ఇంకా వాడి బాణాల సమూహాలు మిక్కిలి వేగంతో 
(ప్రయోగించాడు. 


వ. దానం గనలి. 143 


ప్రతిపదార్థం: దానన్‌= అందువలన; కనలి= కోపించి. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 69 
తాత్సర్యం: అందువలన కోపించి. 


క బలువిడి నులూకు. డిరువది | శిలీముఖము లొడల( జొనిపి సిడము రయముమై 

నిల గూల్చిన నీ సుతు€ డు | జ్వల విశిఖములయిదు నాటె వాని యురమునన్‌. 144 
ప్రతిపదార్థం: ఉలూకుడు= శకుని కొడుకు; బలువిడిన్‌= ఉద్రేకంతో; ఇరువది= ఇరవై; శిలీముఖములు= బాణాలు; ఒడలన్‌= 
యుయుత్సుడి దేహంలో; చొనిపి= ప్రవేశపెట్టి; రయముమైన్‌= వేగంతో; సిడమున్‌= జెండాను; ఇలన్‌= భూమిపై; కూల్చినన్‌= 
పడగొట్టగా; నీ సుతుండు= నీ కుమారుడైన యుయుత్సుడు; వాని= ఉలూకుడియొక్క; ఉరమునన్‌= రొమ్ముపై; ఉజ్జ్వల= 
మిక్కిలి (ప్రకాశించే; విశిఖములు= బాణాలు; అయిదు= ఐదు; నాటెన్‌= (గుచ్చాడు. 


తాత్సర్యం: ఉలూకుడు ఉద్రేకంతో ఇరవై బాణాలు యుయుత్తుడి దేహానికి (గ్రుచ్చి, అతడి జెండాను వేగంగా 
పడగొట్టాడు. యుయుత్సుడు అతడి రొమ్ముమీద మెరుస్తున్న అయిదు బాణాలు దింపాడు. 


వ. ఇట్లు నాటించిన నొచ్చి యా సౌబలనందనుండు రౌద్రంబు రూపంబు దాల్చిన రుద్రువిధంబున విజృంభించి. 
145 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నాటించినన్‌= (గ్రుచ్చగా; ఆ సౌబల= ఆ శకునియొక్క; నందనుండు= కొడుకైన 


ఉలూకుడు; రౌద్రంబు= స్థిరమైన (కోధం; రూపంబు+తాల్సిన= ఆకారం ధరించిన; రుద్రు= శివునియొక్క; విధంబునన్‌= 
పోలికతో; విజృంభించి= చెలరేగి. 


తాత్సర్యం: ఇట్టా బాణాలు దింపేసరికి, ఉలూకుడు స్థిరమైన (క్రోధం ఆకారం ధరించిన మహేశ్చరుడివలె చెలరేగాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


శా. భల్లం బొక్కటం జంపె సూతుని. జతుర్ణాణాహతిన్‌ వాజులన్‌ 
డొల్లం జేసి నిశాతపంచవి శిఖాటోపంబునంజించె వీ 
రోల్లాసంబు వికాసముం బొరయ మే నుక్కేది నీ నందనుం 
దెల్లం జూడ6గం బాటి యొండొక రథం బెక్కెం గురుగ్రామణీ! 146 


ప్రతిపదార్థం: కురుగ్రామణీ!= కురువంశ శ్రేష్టుడా!, ధృతరాష్ట్ర మహారాజా!; ఉలూకుడు; భల్లంబు+ఒక్కటన్‌= ఒక్కబాణంతో; 
సూతునిన్‌= యుయుత్సుని సారథిని; చంపెన్‌= సంహరించాడు; వాజులన్‌= అతని తేరిగుర్రాలను; చతుర్‌+బాణ+ఆహతిన్‌= 
నాలుగు బాణాలయొక్క దెబ్బలతో; డొల్లన్‌+చేసెన్‌= పడిపోయేటట్టు చేశాడు; నిశాత= వాడియెన; పంచ= ఐదు; విశిఖ= 
బాణాలయొక్క; ఆటోపంబునన్‌= విజృంభణంతో; వీర+ఉల్లాసంబు= వీరులయొక్క ఉత్సాహం; వికాసమున్‌= వృద్దిని; పొారయన్‌= 
పొందగా; మేను= యుయుత్తుడి శరీరాన్ని; చించెన్‌= చీలికలయ్యేటట్టు చేశాడు; నీ నందనుండు= నీ కొడుకైన యుయుత్సుడు; 
ఉక్కు+ఏది= బలం క్షీణించి; ఎల్లన్‌= అందరూ; చూడన్‌= చూడగా, చూస్తుండగా; పాటి= పాటీపోయి; ఒండు+ఒక= మరొక; 
రథంబు= తేరు; ఎక్కెన్‌= అధిరోహించాడు. 


తాత్సర్యం: కురువంశశ్రేష్టా ధృతరాష్ట్ర మహారాజా! ఒక బాణంతో యుయుత్సుడి సారథిని చంపాడు, నాలుగు 
బాణాలతో కొట్టి, అతడి రథాశ్వాలను పడగొట్టాడు. ఐదు వాడిబాణాలు ప్రయోగించి వీరుల సంతోషం పెరిగేటట్లు, 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతడి శరీరాన్ని చీల్చాడు. యుయుత్తుడి బలం క్షీణించింది. అందువలన అందరూ చూస్తుండగా పరుగుపెట్టి, 
మరొక తేరెక్కాడు. 


విశేషం: పారిపోయేవాడిని పేర్కొనటానికి అనేక మార్గాలుండగా పనిగట్టుకొని నీ నందనుడనటం ధృతర్నాష్టుడిని సంతోషపెట్టటానికి 
మాత్రం కాదు. 


క. గెలుపున మెయి వొదలంగ సౌ । బలసూనుండు రథమువటపి పాంచాలబలం 
బలుగులపడం బలు దెజంగుల | యలవుల విహరించె నుద్దటాటోపమునన్‌. 147 


ప్రతిపదార్థం: సౌబల నూనుండు= సుబలుని కుమారుడైన శకుని కొడుకైన ఉలూకుడు; గెలుపునన్‌= యుయుత్సుని 
గెలవటంతో; మెయి= ఒళ్ళు; పొదలంగన్‌= పొంగగా; రథము; పజపి= తోలించి; పాంచాల బలంబు= పాంచాలసైన్యం; 
అలుగులపడన్‌= కలత చెందేటట్లు; పలు+తెజంగుల= అనేకమైన విధాల; అలవులన్‌= నేర్చులతో; ఉద్భట= భయంకరమైన; 
ఆటోపమునన్‌= విజృంభణంతో; విహరించెన్‌= విహారంచేశాడు. 


తాత్సర్యం: యుయుత్తుడిని గెలిచేసరికి ఉలూకుడికి ఉత్సాహం వచ్చింది. దానితో అతడు రథం తిన్నగా పాంచాల 
సైన్యంమీదికి పోనిచ్చాడు. అది కలత చెందేటట్లు రకరకాల నేర్పులతో భయంకరంగా విజృంభించి, వీరవిహారం 
చేశాడు. 


సీ, శ్రుతకర్మ నకులునిసుతుని శతానీకు(। దాంకి యశ్వంబుల ధరణి గూల్లి 
సూతుని బరిమార్చె నాతడు గదవైచి | రథవాహనముల సారథిని గేత 
నము బొలియించె భూరమణ! యిమ్మెయి నీదు | తనయుండు నకులనందనుండు విరథు 
లై యొండు దేరుల కరిగిరి శ్రుతసోము(। దలపడి కడిమి గాంధార నాథు( 


తే. డతని నడరించి వివిధ సాయకము లెల్ల । దునిమి బాణత్రయంబున( దనువు నొంచి 
తురగముల నరదమ్ము( గేతువు( దిల ప్ర । మాణ శకలంబులుగ. జేసి మద మెలర్ప. 148 


ప్రతిపదార్థం: (శ్రుతకర్మ= నీ కుమారుడైన (శ్రుతకర్మ; నకులుని= నకులునియొక్క; సుతుని= కుమారుని; తాంకి= డీకొని; 
అశృంబులన్‌= గుర్రాలను; ధరణిన్‌= భూమిపై; కూల్చి= పడగొట్టి; సూతునిన్‌= సారథిని; పరిమార్చెన్‌= సంహరించాడు; 
ఆతండు= శతానీకుడు; గదన్‌; వైచి= విసరి; రథ= రథాన్నీ; వాహనములన్‌= గుర్రాలనూ; సారథిని= సూతునీ; కేతనమున్‌= 
జెండానూ; పొలియించెన్‌= పడగొట్టాడు; భూరమణ!= భూపతీ, ధృతరాష్ట్ర మహారాజా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నీదు 
తనయుండున్‌= నీ కుమారుడూ; నకులనందనుండున్‌= నకులుడి కుమారుడయిన శతానీకుడూ; విరథులై= రథములు 
పోయినవారై; ఒండు= వేరే; తేరులకు= రథాలకు; అరిగిరి= వెళ్ళారు; గాంధారనాథు(డు= గాంధారదేశపు రాజైన శకుని; 
శ్రుతసోమున్‌= (ద్రౌపదీ భీమసేనుల పుత్రుని; తలపడి= డీకొని; అతని= ఆ (శుతసోముడిని; అడరించి= బాణప్రయోగంచేసి; 
వివిధ= పలురీతులయిన; సాయకములు= (శ్రుతసోముడు ప్రయోగించిన బాణాలు; ఎల్లన్‌= అన్నింటినీ; తునిమి= ముక్కలుచేసి; 
బాణ= బాణాలయొక్క; (త్రయంబునన్‌= మూడింటిచేత; తనువున్‌= (శ్రుతసోముని శరీరాన్ని; నొంచి= నొప్పించి; మదము= 
తన గర్వం; ఎలర్స(న్‌)= విలసిల్లగా; తురగములన్‌= గుర్రాలనూ; అరదమ్మున్‌= తేరునూ; కేతువున్‌= జెండానూ; తిలప్రమాణ= 
నువ్వుగింజలంతలైన; శకలమ్ములుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= చేశాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 71 


తాత్పర్యం: (శ్రుతకర్మ, ద్రౌపదీ నకులుల కుమారుడైన శతానీకుడిని డీకొన్నాడు. అతడి గుర్రాలను పడగొట్టాడు. 
సారథిని చంపాడు. శతానీకుడు గద విసరి, శ్రుతకర్మ రథాన్ని విరుగగొట్టాడు. గుర్రాలనూ సూతుడినీ చంపాడు. 
జెండా పడగొట్టాడు. ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టా నీ కొడుకూ, నకులుడి కొడుకూ రథాలు పోగొట్టుకొని వేరే 
రథాలకొరకు వెళ్ళారు. (ద్రౌపదీ భీమసేనుల కుమారుడైన (శ్రుతసోముడిని శకుని డీకొన్నాడు. అపుడు (శ్రుతసోముడు 
బాగా విజృంభించి రకరకాల బాణాలు శకునిమీద (ప్రయోగించాడు. శకుని వాటినన్నింటినీ ముక్కలుగా చేశాడు. 
ఇంకా గర్వం పెరుగుతుండగా, మూడు బాణాలు వేసి, అతడి శరీరం నొప్పించాడు. గుర్రాలనూ, రథాన్నీ, 
జెండానూ నువ్వుగింజలంతలుగా ముక్కలు చేశాడు. 


మ. _ విరథుండై పొలివోని బీరమున( బృథ్వీభాగసంచారియై 
శరజాలంబుల భీమసేనసుతు( డాశ్చర్యంబుగా నీ మజం 
ది రథం బేడ్తెజి. గప్పినం దునిమె నుత్ఫేకోగ్రుండై యమ్మహీ 
వరు డబ్బాలుని చాపదండము భుజావష్టంభ మేపారంగన్‌. 149 


ప్రతిపదార్థం: భీమసేన సుతుండు= ద్రౌపదీ భీముల కుమారుడైన (శ్రుతసోముడు; ఆశ్చర్యంబుగాన్‌= వింతగొలిపేటట్లు; 
పొలి+పోని= తగ్గని; బీరమునన్‌= పరాక్రమంతో; పృథ్వీభాగ= భూభాగంమీద; సంచారియె= తిరుగుతున్నవాడై; శర= 
బాణాలయొక్క; జాలంబులన్‌= సమూహాలతో; నీ మణంది= నీ బావమరిది అయిన శకునియొక్క; రథము= తేరు; ఏడ్తెరన్‌= 
సామర్థ్యంతో; కప్పినన్‌= మరుగుపడేటట్టు చేయగా; ఆ+మహీవరుండు= ఆ భూపతి అయిన శకుని; ఉత్సేక= అతిశయించిన; 
ఉ(గు(డై= కోపముకలవాడై; ఆ+బాలుని= ఆ చిన్నవానియొక్క; చాపదండము= వింటికట్టెను; భుజావస్టంభము= భుజగర్వం; 
ఏపారంగన్‌= అతిశయించగా; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: రథంపోయినా, (శ్రుతసోముడి పరాక్రమం తగ్గలేదు. అతడు నేలమీద నడుస్తూనే నీ బావమరది శకుని 
రథాన్ని బాణ పరంపరతో కనబడకుండా చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. శకుని అతిశయించిన 
కోపంతో తన భుజబలగర్వం అధికమయ్యేటట్టు ఆ కుర్రవాడి విల్లు నరికాడు. 


చ. అతడు ప్రదీప్తఖడ్గము రయంబుమెయిం గొని యా నృపాలు( డు 
ద్దతి( బరంగించు సాయకశతంబులు ద్రుంచుచు నుల్లసిల్ల న 
ప్పతి పటుభల్లఖండిత కృపాణునిం జేసిన నీడంబోక చే 
తితునియ బెట్టువైచె జగతీవర! యాతని విల్లు రెండుగన్‌. 150 


ప్రతిపదార్థం: జగతీవర!= భూపతీ!; అతండు= (శ్రుతసోముడు; ప్రదీప్త= మిక్కిలిగా మెరిసే; ఖడ్గము= కత్తి; రయంబుమెయిన్‌= 
వేగంతో; కొని= తీసికొని; ఆ నృపాలుండు= ఆ రాజు శకుని; ఉద్దతిన్‌= గర్వంతో; పరంగించు= (ప్రయోగించే; సాయక= 
బాణాలయొక్క; శతంబులు= వందలు; (త్రుంచుచున్‌= నరుకుతూ; ఉల్లసిల్లన్‌= విజృంభించగా; ఆ+పతి= ఆ భూపతి, ఆ 
రాజు శకుని; పటు= దృఢమైన; భల్ల= బాణంచేత; ఖండిత= నరకబడిన; కృపాణునిన్‌+చేసినన్‌= ఖడ్గం కలవాడినిగా చేయగా; 
ఈడన్‌+పోక= వెనుదీయక; చేతితునియ= చేతిలోని కత్తిముక్కను; ఆతని విల్లు= శకుని ధనుస్సు; రెండుగన్‌= రెండు 
ముక్కలయ్యేటట్టు; బెట్టువైచెన్‌= వడిగా విసిరాడు. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (శుతసోముడు తళతళమెరిసే కత్తి తీసికొని, శకుని వేగంతో, పొగరుతో ప్రయోగిస్తున్న వందలకొలది 
బాణాలను ముక్కలు చేయసాగాడు. అపుడు శకుని ఒకగట్టి బాణం వేసి, ఆ కత్తిని విరుగగొట్టాడు. అయినా, 
శ్రుతసోముడు వెనుదీయకుండా ఆ చేతిలో మిగిలిన కత్తిముక్కను గట్టిగా విసరి, శకుని ధనుస్సును రెండు 
ముక్కలు చేశాడు. 


వ. ఇట్లు కోదండంబు దుండంబులుసేసి తొలంగి యక్కుమారుండు శ్రుతకీర్తి స్యందనంబెక్కె సౌబలుండు వేటొక్క 
విల్లెత్తియత్తెఅపి నురవణించి పాండవరధికులం గలంచె. గృపాచార్య ధృష్టద్యుమ్నులు పెనంగునెడ 
గౌతముండు పాంచాలవరుం బొదువునాటోపం బాలోకించి యక్కౌంతేయసైనికులు దమలోన. 151 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+కుమారుండు= ఆ బాలుడు; కోదండంబు= విల్లు; తుండంబులు+చేసి= ముక్కలుచేసి; 
తొలంగి= ఆ ప్రదేశంనుంచి తప్పుకొని; (శ్రుతకీర్తి= (శ్రుతకీర్తియొక్క; స్యందనంబు+ఎక్కెన్‌= రథం అధిరోహించాడు; సౌబలుండు= 
సుబలుని పుత్రుడైన శకుని; వేణు+ఒక్క= మరొక; విల్లు+ఎత్తి= ధనుస్సు తీసికొని; ఆ+తెజపిన్‌= ఆ ఎడంలో; ఉరవణించి= 
విజృంభించి; పాండవ= పాండవ పక్షీయులైన; రథికులన్‌= రథంమీద ఉండి యుద్దం చేసేవారిని; కలంచెన్‌= సంక్షోభపెట్టాడు; 
కృపాచార్య ధృష్టద్యుమ్నులు= కృపాచార్యుడూ, ధృష్టద్యుమ్నుడూ; పెనంగు= యుద్దంచేసే; ఎడన్‌= చోట, సమయంలో; 
గౌతముండు= గౌతమసగోత్రుడయిన కృపాచార్యుడు; పాంచాలవరున్‌= పాంచాలదేశీయ శ్రేష్టుడయిన ధృష్టద్యుమ్నుని; 
పొదువు= ఆక్రమించే; ఆటోపంబు= ప్రయత్నాన్ని; ఆలోకించి= చూచి; ఆ+కౌంతేయ= ఆ కుంతీపుత్రులయిన పాండవుల 
పక్షంవారైన; సైనికులు= యుద్దభటులు; తమలోనన్‌= తమలో తాము. 


తాత్సర్యం: (శ్రుతసోము డిట్లా శకుని విల్లు రెండు ముక్కలుగా చేసి, అక్కడి నుండి తప్పుకొని, (శ్రుతకీర్తి 
రథమెక్కాడు. శకుని మరొక విల్లు తీసికొని ఆ సందులో విజృంభించి పాండవుల రథికులలో సంక్షోభం కలిగించాడు. 
కృపాచార్యుడూ ధృష్టద్యుమ్నుడూ యుద్దంచేసే సమయంలో కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని పడగొట్టాలని గట్టిగా 
దాడి చేస్తున్నాడు. అది చూచి పాండవుల సైనికులు వారిలో వారు (ఇట్లా అనుకొన్నారు). 


ధృష్టద్యుమ్నుడు గృపాచార్యునితో. దలపడి యోడిపోవుట (సం. 8-18-41) 


ఖీ 


ద్రోణు పరాభవం బధికరోషము సేయగ నున్న యీత( డ 
క్షీణ పరాక్రమంబు విలసిల్లంగ నీ ద్రుపదాత్మజున్‌ గత 


చు 


ప్రాణునిం జేయ కే లుడుగు( బైకొను నంతట( బోక విస్పుర 
ద్దాణవిలాసముల్‌ నెబిపు' దా మనసైన్యము దల్లడిల్ల(గన్‌'. 152 


ప్రతిపదార్థం: ద్రోణు= |ద్రోణునియొక్క; పరాభవంబు= అవమానం; అధికరోషము= ఎక్కువ (క్రోధాన్ని; చేయంగన్‌= కలిగింపగా; 
ఉన్న= అవకాశంకోసం ఎదురుచూస్తున్న; ఈతండు= ఆయన బావమరది అయిన కృపాచార్యుడు; అక్షీణ= తరగని, గొప్ప; 
పరా(క్రమంబు= విక్రమం; విలసిల్లంగన్‌= ప్రకాశింపగా; ఈ (ద్రుపద+ఆత్మజున్‌= ఈ (ద్రుపదుడి కొడుకైన ధృష్టద్యుమ్నుడిని; 
గత= పోయిన; (ప్రాణునిన్‌= (ప్రాణాలు కలవానిని; చేయక= చేయకుండా (చంపకుండా); ఏల+ఉడుగున్‌= ఎందుకు 
ఊరకుంటాడు?; పైకొను+అంతటన్‌+పోక= ఎదురుకొనేటంత మాత్రంతో వదలకుండా; తాన్‌= కృపాచార్యుడు; మన సైన్యము= 
పాండవసేన; తల్లడిల్లంగన్‌= కలతపడగా; విస్ఫురత్‌= మెరుస్తున్న; బాణ= బాణాలయొక్క; విలాసముల్‌= ఆటలు; నెజపున్‌= 
ప్రదర్శిస్తాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 73 


తాత్పర్యం: (ద్రోణుడి తల నరికి ఆయనను అవమానించిన ధృష్టద్యుమ్నుని, కృపాచార్యుడు తన గొప్ప పరాక్రమం 
విలసిల్లగా చంపకుండా ఊరుకుంటాడా? అతడిని ఎదుర్కోవటం మాత్రమే కాదు - మనసేన తల్లడిల్లేటట్టు అతడి 
విసృత బాణప్రయోగ విలాసాలన్నీ ప్రదర్శిస్తాడు. 


వ. అని వెండియు. 153 
ప్రతిపదార్థం: అని= ఇలా పలికి; వెండియు= ఇంకా. 
తాత్సర్యం: అని మళ్ళీ. 
6 pa య నొ pa 
మ. వరదివ్యాస్త్రవిదుండు బాహుబల గర్వస్థమ నిర్వాహకుం 
డరులం జీరికి. జేకొనం డితండు క్రోధాత్తాత్ముండై నే(డు ని 
ర్థర శౌర్యంబు నుదాత్త ధైర్యము నుదగ్రస్ఫూర్తి శోభిల్ల దు 
స్తర దర్పోద్దతి దేకయున్నె? మనలం దా నేలకుంగోలకున్‌. 154 


ప్రతిపదార్థం: వర= శ్రేష్టమయిన; దివ్య= స్వర్గంలో పుట్టిన; అస్త్ర= మంత్రప్రయుక్తాలిన ఆయుధాలను; విదుండు= 
ఎరిగినవాడు; బాహు= చేతులయొక్క; బల= శక్తియొక్క; గర్వ= గర్వంయొక్క; స్టేమ= బలాన్ని; నిర్వాహకుండు= నెరవేర్చేవాడు 
అయిన; ఇత(డు= ఈ కృపాచార్యుడు; అరులన్‌= శత్రువులను; చీరికిన్‌= లేశమునకైనా; చేకొనండు= కైకొనడు, లెక్కచేయడు; 
నేండు= ఈ దినం; క్రోధ= కోపంచేత; ఆత్త= పొందబడిన - కోపంగల - అని భావం; ఆత్ముండై= మనస్సు కలవాడై; 
నిర్భరశౌర్యంబున్‌= నిండు పరాక్రమమూ; ఉదాత్త ధైర్యమున్‌= అధికమైన ధైర్యమూ; ఉద[గ్ర స్ఫూర్తి= భయంకరమైన 
ఆవేశమూ; శోభిల్లన్‌= 'ప్రకాశింపగా; దుస్తర= దాటరాని; దర్ప+ఉద్ధతిన్‌= గర్వంయొక్క విజృంభణంతో; మనలన్‌= మనలనందరినీ; 
తాన్‌= తాను; నేలకున్‌= భూమికీ; కోలకున్‌= ఆయుధానికీ; తేక= తీసికొనిరాకుండా; (నేలకుం గోలకున్‌ దెచ్చు= (క్రిందు 
మీందు చేయు (శర.) ఉన్నె?= ఉంటాడా? 


తాత్సర్యం: ఈ కృపాచార్యుడు గొప్ప దివ్యాస్త్రవేత్త, భుజబలగర్వం అధికంగా ఉన్నవాడు. శత్రువులను కొంచెం 
కూడా లెక్కపెట్టడు. ఈ వేళ మహాక్రోధంతో ఉన్నాడు. నిండు శౌర్యమూ, మహాధైర్యమూ, భీకరావేశమూ మెరుస్తుండగా 
మనలను తల(క్రిందు చేయకుండా ఉంటాడా? 


వ. ధృష్టద్యుమ్నుండును బెండువడియున్నవా( డనుచు నుండి రట్టియెడ బెట్టిదంబులగు గృపాచార్యులతూపుల 
యేపు రథ్యంబుల నొంచి సారథి క్రొవ్వడంచి యా ద్రుపదనందనుతనువు నెత్తుటం దోంచి యుల్లంబు 
గలంచె నప్పుడాతని సూతుం డతనితో నిట్లనియె. 155 


ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండును= (ద్రౌపది అన్నగారు కూడా; బెండుపడి= నీరసించి; ఉన్నవాండు= ఉన్నాడు; అనుచున్‌= 
అంటూ; ఉండిరి= ఉన్నారు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; బెట్టిదంబులు+అగు= కఠినములైన; కృపాచార్యుల= 
కృపాచార్యునియొక్క; తూపుల= బాణాలయొక్క; ఏపు= ఆధిక్యం; రథ్యంబులన్‌= (ధృష్టద్యుమ్నుని) గుర్రాలను; నొంచి= 
నొప్పించి; సారథి= సూతునియొక్క; (కొవ్వు= మదం; అడంచి= పోగొట్టి; ఆ= గురుద్రోహి అయిన; (ద్రుపదనందను= 
ద్రుపదుని కుమారుడయిన ధృష్టద్యుమ్నునియొక్క; తనువు= శరీరాన్ని; నెత్తుటన్‌= రక్తంలో; తోంచి= తడిపి; ఉల్లంబు= 
మనస్సును; కలంచెన్‌= కలతపెట్టింది; అప్పుడు= ఆ సమయంలో; ఆతని సూతుండు= ధృష్టద్యుమ్నుని సారథి; అతనితోన్‌= 
ధృష్టద్యుమ్నునితో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు: 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కూడా నీరసించి ఉన్నాడు" అని అనుకొంటున్నారు. అటువంటి సమయంలో కృపాచార్యుడు 
కఠినబాణాలు చాలా (ప్రయోగించాడు. కృపాచార్యుని బాణాల తీవ్రత ధృష్టద్యుమ్నుడి రథాశ్వాలను బాధించింది. 
సారథి మదాన్ని అణగించింది. ఆ ద్రుపదనందనుని శరీరాన్ని నెత్తుటిలో ముంచింది. అతని మనస్సును కలత 
పెట్టింది. అప్పుడాతని సారథి ధృష్టద్యుమ్నుడితో ఇట్టా అన్నాడు: 


చ. “వినుము కుమార! విప్రుభుజవీర్య మవార్యత( దేజరిల్లెడుం 

జనవు భవత్సమగ్రశరజాలము లీతని మీ(ద దైవ సం 

జనితము సువ్వె! యియ్యెడరు సంగరమిట్టిది తొల్లియెందు నా 

కనినది లేదు తేరు దొల(గం గొనిపోవుట కార్య మిత్తటిన్‌. 156 
ప్రతిపదార్థం: కుమార!= చిన్నవాడా! వినుము; విప్రు= (బ్రాహ్మణుడైన కృపాచార్యుని; భుజవీర్యము= భుజముల బలము; 
అవార్యతన్‌= నివారించకపోవటంచేత; తేజరిల్లెడున్‌= ప్రకాశిస్తున్నది; భవత్‌= నీయొక్క; సమ(గ్ర= సంపూర్ణములైన; శర= 
బాణాలయొక్క; జాలములు= గుంపులు; ఈతని మీందన్‌= ఈ కృపాచార్యుడి పైకి; చనవు= వెళ్ళటంలేదు; -ఈ+ఎడరు= ఈ 
ఆపద; దైవసంజనితము+చువ్వె!= దైవంవలన కలిగినది సుమా! సంగరము= యుద్దము; ఇట్టిది= ఇటువంటిది; తొల్లి= 
ఇదివరకు; ఎందున్‌= ఎక్కడా; నా కనినది= నేను చూచినది; లేదు; ఈ+తటణిన్‌= ఈ సమయంలో; తేరు= రథం; 
తొలంగన్‌+కొనిపోవుట= తీసికొనిపోవటం; కార్యం= చేయదగినది. 


తాత్సర్యం: 'నాయనా! వినుము. ఈ (బ్రాహ్మణుడి భుజబలం ఆపరానిదిగా ప్రకాశిస్తున్నది. నీ బాణా లీతడిపైకి 
వెళ్ళటం లేదు. ఈ ఆపద దైవం చేసినది సుమా! ఇటువంటి యుద్దం నేనిదివరకెన్నడూ చూడలేదు. ఈ 
సమయంలో మనరథాన్ని దూరంగా తీసికొనిపోవటం కర్తవ్యం. 


వ. నీయట్టి వాని విక్రమంబునుం దిట్టిన యట్లు సమయుటంజేసి యిమ్మహాత్ముం డవధ్యుండని నిశ్చయించితి 
నా మాటకియ్యకొను' మనవుడు నా పృషత పొత్రుం డిది యట్టిద యని నిశ్చయించి పలికి మజియు 
హీనస్వరంబున నిట్లనియె. 157 


ప్రతిపదార్థం: నీ+అట్టివాని= నీవంటివానియొక్క; విక్రమంబునున్‌= పరాక్రమం కూడా; తిట్టినయట్టు= శపించినవిధంగా; 

సమయుటన్‌+చేసి= నశించినందువల్ల; ఈ+మహాత్ముండు= ఈ ఘనత వహించినవాడు; అవధ్యుండని= వధింపబడేవాడు 

కాడని; నిశ్చయించితిన్‌= నిర్ణయించాను; నా మాటకున్‌= నా పలుకునకు; ఇయ్యకొనుము= అంగీకరింపుము; అనవుడున్‌= 

అని పలుకగా; ఆ పృషత= ఆ పృషతునియొక్క; పౌత్రుండు= కొడుకుయొక్క కొడుకు - ధృష్టద్యుమ్నుడు; ఇది= ఈ కార్యం; 

అట్టిది+అ= అటువంటిదే; అని; నిశ్చయించి= నిర్ణయించి; పలికి= చెప్పి; మజీయున్‌= ఇంకా; హీనస్వరంబునన్‌= స్వల్పమయిన 
[2] (a7) 

కంఠధ్వనితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్పర్యం: నీ వంటి వీరుడి పరాక్రమం కూడా శాపంవలన అన్నట్టుగా నశించిపోయింది. అందువలన ఈ ఘనత 
వహించిన కృపాచార్యుడు వధించబడడని నిశ్చయించాను. కనుక నా మాటకు ఒప్పుకొమ్ము అని అన్నాడు. అపుడు 
ధృష్టద్యుమ్నుడు “ఈ పని ఇటువంటిదే” అని నిర్ణయించి పలికాడు. మళ్ళీ తగ్గిపోయిన కంఠధ్వనితో ఇట్లా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 75 


చ. “చరణములుం గరంబులును సంచల భావము నొంద. జొచ్చె మేన్‌ 
విరవర( బోవుచున్నయది విహ్వలమయ్యె మనంబు నీతలం 
పరయ(గ మేలు మారుతసురాధిపసూనులలోన నల్ల నొ 
క్కరుదెసకై రథంబు దొల(గం గొని పొ మ్మడిబీర మేటికిన్‌.” 158 


ప్రతిపదార్థం: చరణములున్‌+కరంబులును= కాళ్ళూ, చేతులూ; సంచలభావమున్‌= వణకుటను; ఒందన్‌+చొచ్చెన్‌= పొందటానికి 
మొదలుపెట్టాయి; మేన్‌= శరీరం; విరవిరన్‌+పోవుచున్‌+ఉన్న+అది= విహృలత్యాన్ని (పట్టు ఊడిన స్థితిని) పొందుతూ; ఉన్నది; 
మనంబున్‌= మనస్సుకూడా; విహ్వలము+అయ్యెన్‌= సడలినది ఐనది; అరయంగన్‌= ఆలోచింపగా; నీ తలంపు= నీ ఆలోచన; 
మేలు= శ్రేష్టమైనది; మారుత= వాయువుయొక్క; సురాధిప= దేవేంద్రునియొక్క; సూనులలోనన్‌= కుమారులలో; అల్లన్‌= 
మెల్లగా; ఒక్కరు= ఒకడియొక్క; దెసకున్‌+ఐ= దిక్కునకై; రథంబు+తేరు; తొల(గన్‌= తప్పించి; కొనిపొమ్ము= తీసుకొనిపొమ్ము; 
అడిబీరము= వ్యర్థమైన పరా(క్రమం; ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: కాళ్ళూ చేతులూ అల్లాడిపోతున్నాయి. ఒళ్ళు పట్టు సడలిపోతున్నది, (లేదా తడి ఆరిపోతున్నది) 

మనస్సూ పట్టూడిపోతున్నది. ఆలోచించి చూస్తే, నీ ఆలోచన ్రేష్టంగా ఉన్నది. కనుక రథాన్ని తప్పించి వాయుపుత్రుడు 

భీముడి వద్దకుగాని, ఇంద్రపుత్రుడు అర్జునుడి వద్దకుగాని తీసికొనిపొమ్ము. వ్యర్థమైపోయిన పరాక్రమం ఎందుకు?” 
యలు జ యు p— 


చ. అనవుడు సూతు( డెంతయు రయంబునందేరు వృకోదరాంతికం 
బున కెగవంగ శంఖరవమున్‌ గుణనిస్వనమున్‌ నిగిడ్డి యే 
పునం గృపుం డుజ్జ్వలప్రదరపుంజములం బర(గంగ( జేయుచున్‌ 
వెనుకొనిపాల్చి నిల్చె గిరి వెన్కొని నిల్చిన వజ్రికైవదిన్‌. 159 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; సూతుండు= సారథి; ఎంతయున్‌= మిక్కిలిగా; రయంబునన్‌= వేగముతో; తేరు= 
రథం; వృకోదర= భీమునియొక్క; అంతికంబునకున్‌= సమీపానికి; ఎగవంగన్‌= త్రోలగా; కృపు(డు; శంఖరవమున్‌= శంఖంయొక్క; 
ధ్వనీ; గుణనిస్వనమున్‌= వింటి అల్లెత్రాటి చప్పుడూ; నిగిడ్చి= పొడిగించి, వ్యాపింపజేసి; ఏపునన్‌= ఉత్సాహంతో; ఉజ్జ్యల= 
మిక్కిలి (ప్రకాశించే; ప్రదర పుంజములన్‌= బాణసముదాయాలను; పరంగింపన్‌= వ్యాపింప; చేయుచున్‌= కావిస్తూ; వెనుకొని= 
ధృష్టద్యుమ్నుడిని వెంబడించినవాడై; గిరిన్‌= పర్వతాన్ని; వెన్కొని= వెంబడించి; నిల్చిన= ఉన్న; వట్రికైవడిన్‌= వజ్రాయుధం 
కలవాడైన ఇంద్రునివలె; పొల్ఫి= ఒప్పి; నిల్ఫెన్‌= ఆగెను. 


తాత్సర్యం: అని ధృష్టద్యుమ్నుడు పలికేసరికి, అతడి సారథి మహావేగంగా రథం భీమసేనుడివద్దకు తోలుకొనిపోయాడు. 
కృపాచార్యుడు ఉత్సాహంతో శంఖం ఒత్తి, ధనుష్టంకారం చేస్తూ, బాగా మెరిసే బాణాల గుంపులు ప్రయోగిస్తూ, 
తరిమి ఆగాడు. అది పర్వతాన్ని తరిమి వజ్రాయుధధారి ఇంద్రుడు ఆగినట్టున్నది. 


విశేషం: 'పర్వతాన్ని వెంబడించి, 'తరిమి ఆగినట్టి' - వజ్రితో కృపాచార్యుణ్ణి పోల్చటం జరిగింది. వజ్రి దెబ్బ తప్పించుకొన్న 
పర్వతం ఒక్కటే - మైనాకుడు. అందువల్ల ధృష్టద్యుమ్నుణ్మి ఇక్కడ మైనాకుడితో పోల్చి స్పష్టంగా చెప్పుకున్నా ఆ పోలిక 
ధ్వనిస్తున్నది. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కడంగి కృతవర్మతోడ శిఖండి పెన(గు | చుండి శరపంచకంబున నురము నొంప 
నతని నయ్యాదవోత్తము( డలఘు షష్టి । విశిఖవిద్దుని జేసి విల్‌ విటుగ నేసి. 160 


ప్రతిపదార్థం: శిఖండి; కడంగి= పూనుకొని; కృతవర్మతోడన్‌= కృతవర్మతో; పెనంగుచున్‌+ఉండి= యుద్దంచేస్తూ ఉండి; 
శరపంచకంబునన్‌= ఐదు బాణాలతో; ఉరమున్‌= వక్షస్థలాన్ని; నొంపన్‌= నొప్పించగా; ఆ= ప్రసిద్దుడయిన; యాదవ+ 
ఉత్తము(డు= యాదవులలో మేటి అయిన కృతవర్మ; అలఘు= గొప్పవైన; షష్టి= అరవై; విశిఖ= బాణాలచేత; విద్దునిన్‌= 
కొట్టబడినవాడినిగా; చేసి; విల్‌= ధనుస్సు; విజుగన్‌= విరిగిపోయేటట్లుగా; ఏసెన్‌= బాణం ప్రయోగించాడు. 


తాత్పర్యం: శిఖండి ఎదిరించి కృతవర్మతో యుద్ధంచేస్తూ, ఐదు బాణాలు ప్రయోగించి అతడి వక్షస్థలాన్ని 
నొప్పించగా, కృతవర్మ శిఖండిని అరవై బాణాలతో కొట్టి, అతడి వింటిని విరుగగొట్టాడు. 


క _ జండు శరాసన మెత్తి శి। ఖండి గురియు నవతి సాయకమ్ములు పెలుచన్‌ 
ఖండించె నత(డు తత్కో। దండం బాద్రుపదనృపతితనయుండు నటికెన్‌. 161 


ప్రతిపదార్థం: ఒండు= మరొక; శరాసనము= ధనుస్సు; ఎత్తి= తీసికొని; శిఖండి; కురియు= వానకురిసినట్టు ప్రయోగించే; 
నవతి= తొంభై; సాయకమ్ములు= బాణాలు; అతండు= కృతవర్మ; పెలుచన్‌= ఆగ్రహంతో; ఖండించెన్‌= నరికాడు; ఆ ద్రుపద 
తనయుడు శిఖండి; తద్‌= ఆ కృతవర్మయొక్క; కోదండంబు= వింటిని; నజకెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: శిఖండి మరొక ధనుస్సు తీసికొన్నాడు. వాన కురిసినట్టు తొంభై బాణాలు ప్రయోగించాడు. వాటిని 
కృతవర్మ ఆగ్రహంతో నరికాడు. శిఖండి అతడి ధనుస్సును ఖండించాడు. 


క. “ధనువు దునిమి కొమ్ములు మురి । సిన వృషభము చందమగుడు శీఘ్రస్పురణం 

దనువున శితశరములు వడి. । జొనిపి యతం డతని గళితశోణితు. జేసెన్‌. 162 
ప్రతిపదార్థం: అతండు= శిఖండి; ధనువు= వింటిని; తునిమి= నరికి (కృతవర్మ); కొమ్ములు; మురిసిన= విరిగిన; వృషభము 
చందము= ఎద్దులా; అగుడున్‌= కాగా; శీఘ్రస్సురణన్‌= వేగం తోచగా; శితశరములు= వాడిబాణాలు; తనువునన్‌= శరీరంలో; 
వడిన్‌= బలంతో; చొనిపి= దూర్చి; అతనిన్‌= కృతవర్మను; గళిత= (స్రవించిన; శోణితున్‌= రక్తం కలవాడినిగా; చేసెన్‌= 


కావించాడు. 


తాత్పర్యం: అట్టా శిఖండి కృతవర్మయొక్క విల్లు విరుగగొట్టినందువలన అతడు కొమ్ములు విరిగిన ఎద్దువలె 
అయిపోయేసరికి, శిఖండి వేగం స్ఫురించే వాడియైన బాణాలు అతడి శరీరంలో గ్రుచ్చి, నెత్తురు స్రవించేటట్టు 
చేశాడు. 


చ. అలుక మనంబునం గదిరి యాదవసత్తము. డొండువింట దో 
రల మెసంగంగ డెబ్బది శరంబుల నాతని మేన రక్త ధా 
రలు దొరంగించి పెక్కు ప్రదరంబులు పైపయి నేయుచుండ న 
గ్గలికం బెనంగె వెండియు శిఖండి విచిత్రరథప్రచారు(డై. 163 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 77 
ప్రతిపదార్థం: యాదవసత్తముండు= యాదవులలో శ్రేష్టుడైన కృతవర్మ; అలుక= కోపం; మనంబునన్‌= మనస్సులో; కదిరి= 
హెచ్చి; ఒండు వింటన్‌= మరొక ధనుస్సుతో; దోస్‌+బలము= బాహువులశక్తి; ఎస(గంగన్‌= ఒప్పుగా; డెబ్బది శరంబులన్‌= 
డెబ్బై బాణాలతో; ఆతని మేనన్‌= శిఖండి దేహంమీద; రక్తధారలు= నెత్తుటి ధారలు; తొరంగించి= (ప్రవహింపజేసి; పెక్కు= 
చాలా; (ప్రదరంబులు= బాణాలను; పై+పయిన్‌= ఒక దానిపై ఒకటి; ఏయుచున్‌+ఉండన్‌= ప్రయోగిస్తూ+ఉండగా; శిఖండి; 
వెండియున్‌= ఇంకా; విచిత్ర= వింత అయిన; రథ= రథంయొక్క; (ప్రచారు(డు+ఐ= గమనములు కలవాడై; అగ్గలికన్‌= 
అతిశయంతో; పెనంగెన్‌= యుద్దంచేశాడు. 


తాత్సర్యం: కృతవర్మ మనస్సులో కోపం పెరిగింది. మరొక వింటితో భుజబలం ఒప్పగా డెబ్బై బాణాలు ప్రయోగించి, 
శిఖండి శరీరంమీద రక్తం (ప్రవహింపజేశాడు. అనేక బాణాలు ఒకదానిమీద ఒకటి ప్రయోగిస్తుండగా, శిఖండి తన 
రథాన్ని విచిత్ర గమనాలతో త్రిప్పుతూ, ఇంకా ఎక్కువగా యుద్దంచేశాడు. 


వ. ఆ ద్రుపదనందనుండు జత్రుదేశంబున నంబకత్రయంబు నాటించిన. 164 


ప్రతిపదార్థం: ఆ (ద్రుపదనందనుండు= ఆ [ద్రుపదుని కొడుకు; జత్రుదేశంబునన్‌= కృతవర్మయొక్క భుజశిరస్సునూ 
రొమ్ము ఎముకను కలిపే ప్రదేశంలో; అంబకత్రయంబు= మూడు బాణాలు; నాటించినన్‌= (గ్రుచ్చగా. 


తాత్సర్యం: ఆ శిఖండి కృతవర్మయొక్క భుజ శిరస్సూ రొమ్ము ఎముకా కలిసేచోట మూడు బాణాలు (గుచ్చుకొనేటట్లు 
కొట్టేసరికి. 


శా. _క్రూరోల్లాసము పల్లవింప( గృతవర్ముం డుగ్రదీప్తి స్పుర 
న్నారాచంబులు పెక్కు లొక్క మొగి మేనంగ్రువ్వ మూర్చిల్లె న 
వ్వీరాగ్రేసరు. డప్పు సారథి భయావిర్ణావదీనాతు(డై . 
తే రచ్చోటు దొలంగం దోలుటయు భీతింబాటెం దత్సేనయున్‌. 165 


ప్రతిపదార్థం: కృతవర్ముండు; [క్రూర= క్రూరమైన, కనికరంలేని; ఉల్లాసము= సంతోషం; పల్లవింపన్‌= చిగురించగా; ఉ(గ్రదీప్తి= 
అధికమైన కాంతితో; స్ఫురత్‌= ప్రకాశిస్తున్న; నారాచంబులు= ఇనుప బాణాలు; పెక్కులు= చాలా; ఒక్కమొగిన్‌= ఒక్కసారి; 
మేనన్‌= శరీరంలో; (క్రువ్వన్‌= (గుచ్చగా; ఆ+వీర+అగ్రేసరుండు= ఆ వీరులలో శ్రేష్టుడైన శిఖండి; మూర్చిల్లైను= మూర్చనందినాడు; 
అవ్లు= ఆ సమయంలో; సారథి= శిఖండి సూతుడు; భయ= జడుపుయొక్క; ఆవిర్భావ= కలగటంచేత; దీన+ఆత్ముండు+ఐ= 
దుఃఖితమగు మనస్సు కలవాడై; తేరు= రథం; ఆ+చోటు= ఆ (ప్రదేశంనుంచి; తొలంగన్‌= దూరంగా; తప్పించుకొనటానికి; 
తోలుటయున్‌= నడిపించుకొని పోగా; తద్‌= ఆ శిఖండియొక్క; సేనయున్‌= సైన్యంకూడా; భీతిన్‌= భయంతో; పాటెన్‌= 
పారిపోయింది. 


తాత్సర్యం: కృతవర్మ కనికరం లేని సంతోషం పెరుగుతుండగా, అధికమైన కాంతితో మెరసే చాలా ఇనుపబాణాలు 
ఒక్కసారిగా శరీరంలో నాటుకొనేటట్టు కొట్టేసరికి, అంతటి మహావీరుడైన శిఖండి కూడా మూర్భలో మునిగిపోయాడు. 
వెంటనే అతడి రథసారథి భయపడి, మనసులో దుఃఖపడుతూ రథాన్ని అక్కడి నుంచి తప్పించి, తోలుకొనిపోయాడు. 
అందువలన శిఖండి సేనకూడా భయపడి పారిపోయింది. 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ వివ్వచ్చు విక్రమవిహారంబున కోర్షి శిబిత్రిగర్తసాల్వసంశప్తకసైన్య నారాయణ గోపాలోపేతుండై సత్యసేన 
చంద్రదేవ మిత్రదేవ మిత్రవర్మ సౌశ్రుతి సువర్మ సుశర్మాదు లగు సోదరసుతులు బాసటగా? ద్రిగర్తపతి పెనంగు 
నప్పుడు. 166 

ప్రతిపదార్థం: (త్రిగర్తపతి= (త్రిగర్తదేశపురాజు; వివ్వచ్చు= బీభత్సుని, అర్జునునియొక్క; విక్రమ= పరాక్రమంతోచేసే; 
విహారంబునకున్‌= (వీర) విహారానికి; ఓర్చి= సహించి; శిబి త్రిగర్త సాల్వ సంశప్తక= శిబి, త్రిగర్తం, సాల్వం అనే దేశాలకు 
చెందిన; సంశప్తక= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసినది అయిన; సైన్య= సేనలతోను; నారాయణ= నారాయణులనే 
సేరుకల; గోపాల+ఉప+ఇతుండు+ఐ= గోపాలురతోనూ కూడినవాడై, సత్యసేన చంద్రదేవ మి(త్రదేవ మిత్రవర్మ సౌ(త్రుతి 
సువర్మ సుశర్మాదులగు= సత్యసేనుడు; చంద్రదేవుడు, మిత్రదేవుడు, మిత్రవర్ముడు, సౌశ్రుతి, సువర్మ సుశర్మ; ఆదులు+అగు= 
మొదలగువారైన; సోదర సుతులు= (తన) అన్నదమ్ములూ, కుమారులు; బాసట+కాన్‌= సహాయంగా; పెనంగు+అప్పుడు= 
యుద్దంచేసే సమయంలో. 


తాత్పర్యం: అర్జునుడు పరాక్రమంతో చేసే వీరవిహారాన్ని ఓర్చుకొని త్రిగర్తరాజు యుద్దంచేస్తున్నాడు. అతడికి 
సహాయంగా శిబిత్రిగర్తసాల్వదేశ సేనలున్నాయి. అర్జునుడిని చంపుతామని (ప్రతిజ్ఞ చేసిన సంశప్తకసేన ఉన్నది. 
నారాయణులనే గోపాలురసైన్యం ఉన్నది, సత్యసేనుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, మి(త్రవర్మ, సౌ(శ్రుతి, సువర్మ, 
సుశర్మ మొదలయిన అతడి సోదరులూ కుమారులూ ఉన్నారు. ఆ సమయంలో. 


సీ, సత్యసేను(డు మూడు సాయకంబుల, మిత్ర । దేవుండు షష్టి సందీప్త మార్గ 
ణంబుల( గ్రూరబాణంబులు మూంటను, | జంద్రదేవుండు శరసప్తకమున, 
మిత్రవర్ముండు గంకపత్రత్రిసప్తతి, । సౌశ్రుతి యేడు నిశాతవిశిఖ 
ములను, శత్రుంజయు( డలఘు వింశతి కాండ | ములను, సుశర్తు( డుజ్జ్వల నవాస్త్ర 


తే. ములను గప్పి రప్పార్టు నాబలియు( డంబు । దముల ధారలు వొదువ నుదాత్తరేఖ 
గరము పొలుపారు మేదినీధరము భంగి. । దలంపం బట్టగుధీరత. బొలిచె నధిప! 167 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! సత్యసేనుండు; మూండు= మూడైన; సాయకంబులన్‌= బాణాలతోనూ; 
మి(త్రదేవుండు; షష్టి= అరవై; సందీప్త= మిక్కిలిగ వెలిగే; మార్గణంబులన్‌= బాణాలతోనూ; క్రూరబాణంబులు= కఠినములైన 
అమ్ములు; మూ(టను= మూడింటితోనూ; చం(ద్రదేవుండు; శరసప్తకమునన్‌= బాణాలయొక్క ఏడింటితోనూ, ఏడు బాణాలతోనూ; 
మిత్రవర్ముండు; కంకషత్రత్రిసప్తతిన్‌= రాపులుగు రెక్కలు కట్టిన డెబ్బెమూడు బాణాలతోనూ; స్యాశ్రుతి; ఏడు; నిశాత 
విశిఖములను= వాడి అయిన శరములతోనూ; శత్రుంజయుండు; అలఘు= పెద్దవయిన; వింశతి= ఇరవై; కాండములను= 
బాణాలతోనూ; సుశర్ముండు; ఉజ్జ్వల= మిక్కిలి ప్రకాశిస్తున్న; నవ+అస్త్రములను= తొమ్మిది బాణాలతోనూ; ఆ+పార్టున్‌= 
ఆ పృథా (కుంతి) కుమారుడైన అర్జునుడిని; కప్పిరి= మరుగు చేశారు; ఆ బలియుండు= ఆ బలశాలి అయిన అర్జునుడు; 
అంబుదముల= మేఘాలయొక్క; ధారలు+పొదువన్‌= ధార (క్రమ్మగా; ఉదాత్త= ఉన్నతమైన; రేఖ= తీరు; కరము= మిక్కిలి; 
పొలుపు+ఆరు= అందగించే; మేదినీధరము భంగిన్‌= కొండలా; తల(పన్‌= భావించటానికి; పట్టు+అగు= స్థానమైన; ధీరతన్‌= 
ధైర్యంతో; పొలిచెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సత్యసేనుడు మూడూ, మి(త్రదేవుడు అరవైమూడూ, చంద్రదేవుడు ఏడూ, 
మిత్రవర్మ డెబ్బెమూడూ, సౌశ్రుతి ఏడూ, శత్రుంజయుడు ఇరవై, సుశర్మ తొమ్మిది బాణాలతో అర్జునుని కప్పివేశారు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 79 


అయినా అర్జునుడు మేఘాలు వానధారలు కురిపిస్తుంటే మహోదాత్త రమణీయంగా కొండ ఎట్టా ఉంటుందో అట్లా 
ధైర్యంతో నిలిచాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇట్లు సుస్థిరుండై మిత్రదేవు నంగంబునం గంకపత్రశతంబును, సత్యసేను తనువున మార్గణత్రయంబును, 
సుశర్మమిత్రవర్మల శరీరంబుల శిలీముఖాష్టకనవకంబులను బటిపి, శత్రుంజయు శిలాశితశరంబులం 
బడవైచి, సౌశ్రుతిం బంచవింశతి కాండంబుల గీటడంగించియు. జంద్రదేవుని నెనిమిది యమ్ములం దునిమి 
యుల్లసిల్లిన. 168 

ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; సుస్థిరుండు+ఐ= మిక్కిలి నిలుకడ కలవాడు అయి; మిత్ర్తదేవు= మిత్రదేవుడియొక్క; అంగంబునన్‌= 

శరీరంపై; కంకప[త్ర= రాపులుగు రెక్కలు గల బాణాలయొక్క; శతంబును= వంద; సత్యసేను= సత్యసేనునియొక్క; 
తనువునన్‌= దేహంలో; మార్గణ= బాణాలయొక్క; (తయంబును= మూడు; సుశర్మ మిత్రవర్మల= సుశర్మయొక్క, 
మిత్రవర్మయొక్క; శరీరంబులన్‌= దేహాలలో వరుసగా; శిలీముఖ= బాణాలయొక్క; అష్టక= ఎనిమిదినీ; నవకంబులను= 
తొమ్మిదినీ; పణపి= ప్రయోగించి; శత్రుంజయు= శృత్రుంజయుడు అనేవాడిని; శిలాశిత= రాతిమీద నూరి పదునుపెట్టిన; 
శరంబులన్‌= బాణాలతో; పడవైచి= పడగొట్టి; స్మాశుతిన్‌; పంచవింశతి= ఇరవై అయిదు; కాండంబులన్‌= బాణాలతో; గీటు+ 
అడంగించియున్‌= సంహరించీ; చం(ద్రదేవునిన్‌; ఎనిమిది; అమ్ములన్‌= బాణాలతో; తునిమి= నరికి; ఉల్లసిల్లినన్‌= ప్రకాశించగా. 


తాత్సర్యం: ఇట్టా స్థిరంగా నిలబడి, మిత్రదేవుడి దేహంలో రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు వంద దించాడు. 
సత్యసేనుడి శరీరంలో మూడు బాణాలు (గుచ్చాడు. సుశర్మమేనిలో ఎనిమిది బాణాలు నాటాడు. మిత్రవర్మ 
ఒడలిలో తొమ్మిది బాణాలు దిగగొట్టాడు. రాతిపై నూరిన బాణాలతో శత్రుంజయుడిని సంహరించాడు. సౌ(శ్రుతిని 
ఇరవై ఐదు బాణాలతో చంపాడు. చంద్రదేవుడిని ఎనిమిది బాణాలతో ఖండించాడు. ఇట్టా అర్జునుడు ప్రకాశిస్తుండగా. 


చ. కనకపుగామతోమరము గర్వ మెలర్ప(గ నెత్తి పద్మ నా 

భుని భుజశాఖ యుచ్చిచన భూరిబలుం డగు సత్యసేను( డు 

క్కున నిగిడింప6 జేతి మునికోలయు. బగ్గములున్‌ మహీతలం 

బున నొగలందునుం బడిన భూవర! పార్టు(డు గ్రోధదీప్తుండై! 169 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ!; భూరి= అధికమైన; బలుండగు= శక్తి కలవాడైన; సత్యసేను(డు; కనకపున్‌= బంగారంతో 
చేసిన; కామ= దండంకల; తోమరమున్‌= ఈటెను; గర్వము= మదం; ఎలర్బంగన్‌= ఒప్పుగా; ఎత్తి= పైకెత్తి; పద్మనాభుని= 
శ్రీకృష్ణునియొక్క; భుజశాఖ= కొమ్మవంటి భుజాన్ని; ఉచ్చి= చీల్చి; చనన్‌= పోయేలా; నిగిడింపన్‌= ప్రయోగించగా; చేతి= 
శ్రీకృష్ణునియొక్క చేతిలో ఉన్న; మునికోలయున్‌= (గుజ్ఞాలను త్రోలే) ములుకోల; పగ్గములున్‌= గుర్రాల పగ్గాలు, క్రమంగా; 
మహీతలంబునన్‌= భూ(ప్రదేశంమీద; నొగలందునున్‌= రథం తొట్టెలోనూ; పడినన్‌= పడిపోగా; పార్టుడు= అర్జునుడు; 
(కోధదీప్తుండు+ఐ= కోపంతో మండినవాడై. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మహాబలశాలి సత్యసేనుడు బంగారపు దండం కల ఈటెను గర్వంతో 
విసిరాడు. అది శ్రీకృష్ణుడి కొమ్మవంటి భుజాన్ని చీల్చుకొంటూ పోయింది. అందువలన ఆయన చేతిలోని ములుకోల 
నేలమీద పడిపోయింది. పగ్గాలు తేరితొట్టెలో పడిపోయాయి. అట్లా కొట్టినందుకు అర్జునుడు కోపంతో మండిపడి, 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. హరి దెస గన్లొని యాతని | యరదము. గదియంగ నడపు మరద మనుడు. జె 

చ్చెర నొండొక మునికోలం । గరముద్దతి నడపె ఘోటకంబుల నతండున్‌. 170 
ప్రతిపదార్థం: హరిదెసన్‌= కృష్ణునివైపు; కన్గాని= చూచి; ఆతని= ఆ సత్యసేనుడియొక్క; అరదమున్‌= రథాన్ని; కదియంగన్‌= 
సమీపించేటట్లు; అరదమున్‌= రథాన్ని; నడపుము= నడిపింపుము; అనవుడున్‌= అని పలుకగా; అతండున్‌= శ్రీకృష్ణుడు; చెర+ 
చెరన్‌= త్వరత్వరగా; ఒండు+ఒక= మరియొక; మునికోలన్‌= ములుకోలతో; కరము= మిక్కిలి; ఉద్దతిన్‌= వడితో; ఘోటకంబులన్‌= 
గుర్రాలను; నడపెన్‌= తోలాడు. 


తాత్సర్యం: (అర్జునుడు) కృష్ణుడి వైపు చూచి, మన రథం సత్యసేనుడి రథానికి దగ్గరగా నడిపించు” అన్నాడు. 
కృష్ణుడు త్వరత్వరగా మరొక ములుకోల తీసికొని, దానితో గుర్రాలను మిక్కిలి వడిగా నడిపించాడు. 


క తేరతని యరదమునకుం । జేరువ యగుటయును గ్రీడి శితబహుభల్ల 
స్పారగతుల గాత్ర శిరో । దారణ మొనరించి యొప్పె దరహాసముతోన్‌. 171 


ప్రతిపదార్థం: తేరు= రథం; అతని= సత్యసేనుడి; అరదమునకున్‌= రథానికి; చేరువ= దగ్గర; అగుటయును= కాగా, ఐన 
తరువాత; (క్రీడి= అర్జునుడు; శిత= పదునైన; బహు= అనేకమైన; భల్ల= బాణాలయొక్క; స్సార= విస్తార; గతులన్‌= 
గమనాలతో; గాత్ర= శరీరంయొక్క; శిరః= శిరస్సుయొక్క; దారణము= (బ్రద్దలుచేయటం; ఒనరించి= కావించి; దరహాసముతోన్‌= 
చిరునవ్వుతో; ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: వారి రథం సత్యసేనుడి రథాన్ని సమీపించింది. అపుడు అర్జునుడు చాలా వాడి అయిన బాణాలు 
విస్తారంగా ప్రయోగించి అతడ ఒళ్ళూ తలా నరకి, చిరునవ్వు నవ్వాడు. 


వ. ఇట్లు సత్యసేనుని చిత్రవధంబు చేసి. 172 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సత్యసేనుని= సత్యసేనుడు అనే వాని యొక్క; చిత్రవధంబు= చిత్రవధ; చేసి= కావించి, 
తాత్సర్యం: ఇట్టా సత్యసేనుడిని చిత్రవధ చేసి, 


చ. ఘనతర వత్సదంతశరఘాతమునం బడవైచి మిత్రవ 
ర్ముని రథసూతు నట్టిదొక క్రూరపు( దూపున నుర్విగూల్లె నా 
తని సముదీర్ణమై పెలుచ( దాంకి త్రిగర్తబలంబు సుట్టు ము 
ట్టిన వివిధోగ్రసాయకపటిష్టత నొప్పి కలంచె నేపునన్‌. 173 


ప్రతిపదార్థం: ఘనతర= మిక్కిలి పెద్దదైన; వత్సదంత= వత్సదంతం అనే లేగపంటివంటి మొనగల; శర= బాణంయొక్క; 
ఘాతమునన్‌= దెబ్బచేత; మి(త్రవర్మునిన్‌= మి(త్రవర్మను; పడన్‌వైచి= పడగొట్టి; రథసూతున్‌= అతని రథసారథిని; అట్టిది= 
అటువంటిదే ఐన, వత్సదంతం అనే; ఒక= ఒక్క; (క్రూరపున్‌= భయంకరమైన; తూపునన్‌= బాణంతో; ఉర్విన్‌= నేలపై; 
కూల్చెన్‌= పడగొట్టాడు, సంహరించాడు; డత్రిగర్త బలంబు= త్రిగర్త సైన్యం; ఆతనిన్‌= అర్జునుని; సమ్‌+ఉదీర్లము+ఐ= 
బాగుగా గర్వించినదై; పెలుచన్‌= పట్టుదలతో; తాంకి= ఎదుర్కొని; చుట్టు ముట్టినన్‌= నలువైపులా ముట్టడింపగా; వివిధ= 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 81 


రకరకములయిన; ఉ(గ్ర= తీక్షమైన; సాయక= బాణములయొక్క; పటిష్టతన్‌= అత్యధికమైన పటుత్వంతో; ఒప్పి= తగి; 
బం 
ఏపునన్‌= విజృంభణంతో; కలంచెన్‌= కలతపెట్టాడు. 


తాత్పర్యం: అర్జునుడు లేగదూడ పంటివంటి మొన గల మిక్కిలి పెద్దదైన బాణంతో మి(త్రవర్మను పడగొట్టాడు. 
అటువంటి బాణమే (వత్సదంతమే) మరొకటి ప్రయోగించి అతడి రథసారథిని చంపాడు. అపుడు త్రిగర్త సైన్యం 
మించిన గర్వంతో అర్జునుడిని ఎదిరించి చుట్టుముట్టింది. అతడు ఆ సైన్యాన్ని రకరకాల వాడి బాణాలతో 
విజృంభించి కలతపట్టాడు. 


వ. వెండియు సుశర్ముని జ్ఞాతులు వోక పెనంగిన. 174 


ప్రతిపదార్థం: వెండియున్‌= ఇంకా; సుశర్ముని= సుశర్మయొక్క; జ్ఞాతులు= దాయాదులు; పోక= తొలగిపోకుండా; పెనంగినన్‌= 
యుద్దంచేయగా. 


తాత్సర్యం: అప్పటికి సుశర్మ దాయాదులు తొలగిపోకుండా యుద్దం చేయగా. 


ఆ.  వెండిపింజ( బొలుచు వెడంద యమ్మున మిత్ర | సేనధరణినాథుశిరము ద్రుంచి 
వాండినారసము సువర్మవక్షంబున | నాటె నయ్యమర్త్యనాథసుతుండు. 175 


ప్రతిపదార్థం: ఆ= (ప్రసిద్దుడైన; అమర్యనాథ= దేవేంద్రునియొక్క; సుతుండు= కొడుకైన అర్జునుడు; వెండి= వెండితో చేసిన; 
పింజన్‌= అల్లెత్రాటికి తగిలించే బాణంయొక్క మొదటిభాగం (పుంఖం)తో; పొలుచు= మెరిసే; వెడంద= విశాలమైన, 
వెడల్పయిన; అమ్మునన్‌= బాణంతో; మిత్రసేన= మిత్ర్తసేనుడనే; ధరణినాథు= భూపతియొక్క; శిరమున్‌= తలను; (త్రుంచి= 
నరికి; వాండినారసము= పదునైన నారాచమనే ఇనుపబాణం; సువర్మ= సువర్మయొక్క; వక్షంబునన్‌= రొమ్ముపై; నాటెన్‌= 
(గ్రుచ్చాడు. 


తాత్సర్యం: అర్జునుడు వెండితో చేసిన పుంఖం ఉన్న వెడల్పైన ఒక బాణంతో మిత్రసేనరాజు శిరస్సు నరికాడు. 
పదునైన ఇనుప బాణం సువర్మ రొమ్ముపై గుచ్చాడు. 


వ. అట్టియెడ సంశప్తక గణంబులన్నియు నార్పులునింగిముట్ట నలుదిక్కులం గిట్టి బెట్టిదంబులగు నస్ర శస్త్ర 
అ (౯ (౯ 

పరంపరలు గురిసిన నమ్మేటివిలుకా' డలుక మానిన యలంతి నవ్వు చెలువంబు మొగంబునకు వింత 
చెన్నొసంగ విజృంభించి యైంద్రాస్ర్రంబు ప్రయోగించిన నది ప్రదీప్త భల్లాంజలిక ప్రముఖ విశిఖరూపంబులం 
బరంగుటయు. 176 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; ఎడన్‌= సమయంలో; సంశప్తక= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసిన; గణంబులు= సేనా 
సమూహాలు; అన్నియున్‌= అన్నీ; ఆర్పులు= అరుపులు; నింగిన్‌= ఆకాశాన్ని; ముట్టన్‌= తాకగా; నలు= నాలుగు; దిక్కులన్‌= 
వైపులనూ; కిట్టి= చేరుకొని, చుట్టుముట్టి; బెట్టిదంబులు+అగు= కఠినములయిన; అస్ర= మం(త(ప్రయుక్తాలయిన 
యా లు టె లు లు = అ 

ఆయుధాలయొక్క; శస్త్రంబులన్‌= బాణాలు మొదలయిన ఆయుధాలయొక్క; పరంపరలు= వరుసలు; కురిసినన్‌= వానలా 
ప్రయోగింపగా; ఆ+మేటి= ఆ శ్రేష్టుడైన; విలుకాడు= ధనుర్జారి అయిన అర్జునుడు; అలుక= కోపం; మానిన= విరమించిన; 
అలంతినవ్వు= చిరునవ్వుయొక్క; చెలువంబు= అందం; మొగంబునకున్‌= ముఖానికి; వింత= కొత్తదైన, ఆశ్చర్యకరమైన; 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 
చెన్ను= చక్కదనాన్ని; ఒసంగన్‌= ఈయగా; విజృంభించి= చెలరేగి; ఐంద్ర= ఇంద్రుడు అదిదైవంగా గల; అస్త్రంబు= 


ఆయుధాన్ని; ప్రయోగించినన్‌= వదలగా; అది= ఆ ఐంధద్రాస్త్రం; (ప్రదీప్త= మిక్కిలి వెలిగే; భల్ల+అంజలిక= భల్లం, అంజలిక 
మొదలయిన; విశిఖ= బాణాలయొక్క; రూపంబులన్‌= రూపాలతో; పరంగుటయున్‌= (ప్రసరించగా. 


తాత్సర్యం: అపుడు సంశప్తకులు అందరూ శబ్దం ఆకాశాన్ని తాకేటట్టు అరుస్తూ అర్జునుడిని నలువైపులా చుట్టుముట్టి, 
కఠిన శస్తాస్తాలు ఎడతెగకుండా వానకురిసినట్టు అతడిమీద ప్రయోగించారు. ఆ మహాధానుష్కుడైన అర్జునుడికి 
కోపం పోయి, వారి సాహసానికి చిరునవ్వు వస్తే దాని సొగసు అతడి ముఖానికే (క్రొత్త సోయగం తెచ్చిపెట్టింది. అప్పు 
డతడు ఏజృంభించి, ఐం(ద్రాస్త్రం ప్రయోగించాడు. అది భల్లం, అంజలిక మొదలయిన బాణాల రూపం ధరించి 
(ప్రసరించింది. 


విశేషం: భలం అంటే బలెం అని కూడా అరం. బలెం అ(గభాగంవంటి అ(గ్రభాగంగల బాణం భల్లం. అంజలిక అంటే 
ag లా (53. ౧M ధా 
చిట్టెలుక. దాని మూతివంటి అ(గ్రభాగంగల బాణం అంజలిక. 


సీ, తేరుల చెక్కలు వారణంబుల ఖండ । ములు భూషణంబుల పొడియు ఘోట 
కంబుల తునియలు€ గరవాలతోమర | శరపరిఘాదుల శకలములును 
రథికజనంబుల వ్రయ్యలు€ జామర । చ్లత్రకేతువుల యంశములు భటుల 
తుమురును రౌతుల తుండంబులును గంక । టముల భాగములు. జిందముల నుజుము. 


తే. గలిసి నెత్తుటమునింగి ప్రేపులం బెనంగి । మెదట బ్రుంగి వియచ్చర హృదయములకు 
నద్దుతంబు బీభత్సంబు నావహింప । సంగరాంగణ మతిఘోరభంగియయ్య. 177 


ప్రతిపదార్థం: తేరుల= రథాలయొక్క; చెక్కలున్‌= (బ్రద్దలూ; వారణంబుల= ఏనుగులయొక్క; ఖండములు= ముక్కలు, 
భూషణంబుల= నగలయొక్క; పొడియున్‌= చూర్లము; ఘోటకంబుల= గుర్రాలయొక్క; తునియలున్‌= తునుకలూ; కరవాల= 
కత్తుల; తోమర= ఈటెలు; శర= అమ్ములు; పరిఘు= ఇనుపకట్ట గుదియలు; ఆదుల= మొదలయిన వాటియొక్క; 
శకలములును= ముక్కలూ; రథిక జనంబుల= రథికులయిన జనులయొక్క; (వ్రయ్యలున్‌= చీలికలూ; చామర= 
వింజామరలయొక్క; ఛత్ర= గొడుగులయొక్క; కేతువుల= జెండాలయొక్క; అంశములున్‌= భాగాలూ; భటుల= కాలిబంట్లయొక్క; 
తుమురును= సన్నసన్నముక్కలూ; రౌతుల= అశ్వికులయొక్క; తుండంబులును= ముక్కలూ; కంకటముల= కవచాలయొక్క; 
భాగములున్‌= అంశాలూ; చిందముల= శంఖాలయొక్క; నుణుమున్‌= పొడియు; కలిసి= మిళితమై; నెత్తుటన్‌= రక్తంలో; 
మునింగి= నిమగ్నమై; ర్రువులన్‌= ్రేగులతో; పెనంగి= మెలిగొని; మెదటన్‌= మెదడులో; (బ్రుంగి= దిగబడి; వియత్‌+చర= 
ఆకాశ సంచారుల; హృదయములకున్‌= మనస్సులకు; అద్భుతంబున్‌= ఆశ్చర్యాన్ని; బీభత్సంబున్‌= జుగుప్పను; ఆవహింపన్‌= 
కలిగింపగా; సమరాంగణము= యుద్ద ప్రదేశము; అతిఘోర= మిక్కిలి భయంకరమైన; భంగి= విధము కలది; అయ్యెన్‌= 


అయినది. 


తాత్సర్యం: రథాలు, ఏనుగులు, నగలు, గుర్రాలు, కత్తులు, ఈటెలు, బాణాలు, ఇనుపకట్ల గుదియలు, రథికులు, 
చామరాలు, గొడుగులు, జెండాలు, కాలిబంట్లు. ఆశ్వికులు, కవచాలు, శంఖాలు-వీటి ముక్కలూ పొడులూ నెత్తుటిలో 
మునిగిపోయి, 'ప్రేగులతో మెలివడిపోయి, మెదడులో దిగబడిపోయి, ఆకాశచారులకు ఆశ్చర్యమూ ఏవగింపూ 
పుట్టిస్తున్నాయి. యుద్ద ప్రదేశం మహాభయంకరంగా అయిపోయింది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 83 
వ. అప్పుడు. 178 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో 


తాత్సర్యం: ఆ సమయంలో 


క కరిహయశవముల విటిగిన । యరదంబుల విషమమైన యాజి క్రితి నె 

త్తురు రొంపిలోన రథ్య | స్పురణ కతన. దవులంబడక శోభితగతియై. 179 
ప్రతిపదార్థం: కరి= ఏనుగులయొక్క; హయ= గుర్రాలయొక్క; శవములన్‌= కళేబరాలతోనూ; విజిగిన= విరిగినటువంటి; 
అరదంబులన్‌= తేరులతోనూ; విషమమైన= ఎగుడు దిగుడైన; ఆజి క్షితిన్‌= యుద్దభూమిమీద; నెత్తురు రొంపిలోనన్‌= నెత్తుటి 
బురదలో; రథ్య= గుర్రాలయొక్క; స్ఫురణ= కదలిక; కతనన్‌= కారణంచేత; తవులన్‌+పడక= చిక్కుపడక; శోభిత= 
ప్రకాశించే; గతి+ఐ= గమనంకలవాడై. 


తాత్పర్యం: యుద్దభూమినిండా ఏనుగుల కళేబరాలూ, గుర్రాల కళేబరాలూ, విరిగిపోయిన రథాలూ పడి ఉన్నందున 
అది ఎగుడు దిగుడు అయిపోయింది. దానికి తోడు నెత్తురు బురద ఏర్పడింది. గుర్రాల కదలిక వలన ఆ బురదలో 
చిక్కుపడకుండా సంచరిస్తూ, 


దుర్యోధనుండు ధర్మజునితో యుద్ధంబు సేసి విరథు(6 డగుట (సం. 8-19-35) 


తే. నరుయడ దీవ్రశరార్డులు వర(గ జేయం । గలంగి హతశేషసంశప్తకవ్రజంబు 

పలుగడల విచ్చుటయు. బొగ వాసి మెజియు । నగ్నియునుబోలె వెలుంగొందె నాతం దధిప! 180 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నరుండు= అర్జునుడు; తీవ్ర= వాడిగల; శర= బాణాలయొక్క; అర్చులు= జ్వాలలు; 
పరంగంజేయన్‌= వ్యాపింపజేయగా; హత= చావగా; శేష= మిగిలిన; సంశప్తక (వ్రజంబు= అర్జునుని చంపుతామని (ప్రతిజ్ఞచేసినవారి 
సముదాయం; కలంగ౧= కలతచెంది; పలు+కడలన్‌= చాలా దిక్కులకు, అన్నివైపులకు; విచ్చుటయున్‌= చెదరిపోగా; 
ఆతండు= అర్జునుడు; పొగ+పాసి= ధూమం తొలగిపోయినందువల్ల; మెజయు= (ప్రకాశించే; అగ్నియున్‌ బోలెన్‌= నిప్పులా; 
వెలు(గు+ఒందెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: అర్జునుడు వాడి బాణాల జ్వాలలు (కాంతులు) వ్యాపింపజేసేసరికి హతశేషులయిన సంశప్తకులు 
క్షోభపడి, అన్నివైపులకూ పారిపోయారు. అపుడు అర్జునుడు పొగ తొలగిపోయిన తరువాత మెరిసే అగ్నివలె 


(ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. కౌరవరాజు ధర్మజుడు గయ్యము సేయునెడం గడంకమై( 
గౌరవరాజు ధర్మజుని కాయమునన్‌ నవసాయకంబులన్‌ 
సారథిమేన నొక్క పటుసాయకమున్‌ నిగిడింప నాతడు 
న్లోరతరాక్షుడై యతని నొంచె6 ద్రయోదశసాయకాహతిన్‌. 181 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కౌరవరాజు= దుర్యోధనుడు; ధర్మజుండు= యుధిష్ట్థిరుడు; కయ్యము= యుద్దం; చేయు= చేసే; ఎడన్‌= 
సమయంలో; కడంకమైన్‌= పూనికతో; కౌరవరాజు= దుర్యోధనుడు; ధర్మజుని= యుధిస్టిరునియొక్క; కాయమునన్‌= శరీరంపై; 
నవ= తొమ్మిది; సాయకంబులన్‌= బాణాలను; సారథి= సూతునియొక్క; మేనన్‌= శరీరంపై; ఒక్క; పటు= గట్టి; సాయకమున్‌= 
బాణాన్నీ; నిగిడింపన్‌= ప్రయోగింపగా; ఆతండున్‌= యుధిష్టిరుడు; ఘోరతర= మిక్కిలి భయంకరాలైన; అక్షు(డు+ఐ= 
కన్నులు గలవాడై; (త్రయోదశ= పదమూడు; సాయక= బాణాలయొక్క; ఆహతిన్‌= దెబ్బతో; అతనిన్‌= దుర్యోధనుని; 
నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు, ధర్మరాజు యుద్దం చేస్తున్నారు. అపుడు దుర్యోధనుడు పూనికతో ధర్మరాజు మీద 
తొమ్మిది బాణాలు, అతడి సూతుడిమీద ఒక గట్టి బాణం ప్రయోగించాడు. ధర్మరాజు మహాభయంకరంగా చూస్తూ 
పదమూడు బాణాలు (ప్రయోగించి దుర్యోధనుడిని నొప్పించాడు. 


వ. నొంచి తోడన. 182 


ప్రతిపదార్థం: నొంచి= నొప్పించి; తోడన్‌+అ= వెంటనే. 


తాత్సర్యం: నొప్పించి; వెంటనే. 
తే. తునియలుగం జేసి హరుల6 జతుశ్శరముల | సూతు6 బంచమమున ఘనకేతుయషి 
షష్టమునం జాపదండంబు సప్తమమున । నలిగి యెత్తిన కరవాల మష్టమమున. 183 


(ర 


ప్రతిపదార్థం: హరులన్‌= గుర్రాలను; చతుః+శరములన్‌= నాలుగు బాణాలతోనూ; సూతున్‌= సారథిని; పంచమమునన్‌= 
ఐదవదానిచేతను; ఘన= పెద్దదైన; కేతు= జెండాయొక్క; యష్టిన్‌= కట్టెను; షష్టమునన్‌= ఆరవదానిచేతనూ; చాపదండంబున్‌= 
వింటిక[ర్రను; సప్తమమునన్‌= ఏడవదానిచేతనూ; అలిగి= కోపించి; ఎత్తిన= తీసిన; కరవాలము= ఖడ్గాన్ని; అష్టమమునన్‌= 
ఎనిమిదవదానిచేతను; తునియలుగన్‌= ముక్కలుగా; చేసెన్‌= కావించాడు. 


తాత్సర్యం: గుర్రాలను నాలుగు బాణాలతోనూ, సారథిని ఐదవదానితోనూ, పెద్దజెండా కర్రను ఆరవదానితోనూ, 
ధనుస్సును ఏడవదానితోనూ, కోపంతో తీసికొన్న ఖడ్గాన్ని ఎనిమిదవ దానితోనూ ముక్కలు చేశాడు. 


క. ఆలోనన యజ్జినపతి । వాలికనారసములైదు వక్షమున వడిం 
గీలించి దైర్యసారము6 । దూలించిన దొలంగి నీ సుతుం డిల కుతికెన్‌. 184 


ప్రతిపదార్థం: ఆలోనన్‌+అ= అంతలోపలనే; ఆ+జనపతి= ఆ యుధిష్టిర నరపతి; వాలిక= పొడవైన; నారసములు= 
నారాచములు (ఇనుప బాణాలు); ఐదు= ఐదింటిని; వక్షమునన్‌= దుర్యోధనుని రొమ్ముపై; వడిన్‌= వేగంతో; కీలించి= నాటి; 
ధైర్యసారమున్‌= ధీరత్వంయొక్క బలాన్ని; తూలించినన్‌= నశింపజేయగా; నీ సుతుండు= నీ కొడుకు; తొలంగి= తప్పుకొని; 
ఇలకున్‌= నేలకు; ఉటికెన్‌= దుమికాడు. 


తాత్సర్యం: యుధిస్టిరుడు అంతలోనే పొడవైన ఐదు ఇనుపబాణాలను దుర్యోధనుడి రొమ్ముమీద (గ్రుచ్చుకొనేటట్లు 
ప్రయోగించాడు. దానితో ధైర్యాన్ని కోల్పోయి నీ కొడుకు దుర్యోధనుడు యుద్దంనుండి తప్పించుకొని, రథమునుండి 
నేలకు దూకాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 85 


చ.  వికలరథ ప్రయత్ను( బృథివీపతి. గన్లొని ద్రోణపుత్ర క 

ర కృపులు( దక్కునుం గలుగు నాయకులున్‌ రయమార వచ్చి కూ 

డికొనుట సూచి యెంతయు వడిం జనుదెంచిరి ధర్మసూను పొం 

తకు సముదగ్రులై యతనితమ్ములు సంగరకౌతుకమ్మునన్‌. 185 
ప్రతిపదార్థం: |ద్రోణపుత్ర= అశ్వత్తామ; కర్ల; కృపులు; తక్కునున్‌= ఇంకా; కలుగు= ఉన్న; నాయకులున్‌= సేనానాయకులు; 
వికల= పాడైపోయిన; రథ= తేరు; ప్రయత్నున్‌= పూనికగల; పృథివీపతిన్‌= దుర్యోధనుని; కన్లాని= చూచి; రయము= వేగం; 
ఆరన్‌= ఒప్పగా; వచ్చి; కూడికొనుట= చేరుట; చూచి; ధర్మసూను పొంతకున్‌= ధర్మరాజువద్దకు; అతని తమ్ములు= 
ధర్మరాజు తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులు; సంగర= యుద్దంలోని; కౌతుకమ్మునన్‌= కుతూహలంతో; సమ్‌+ 
ఉదగ్రులు+ఐ= భయంకరులై; ఎంతయు= ఎంతైనా, చాలా; వడిన్‌= వేగంతో; చనుదెంచిరి= వచ్చారు. 


తాత్సర్యం: దుర్యోధనుడి రథం విరిగిపోవటం, అయినా పోరాడటానికి అతడు చేసిన ప్రయత్నం అక్కరకు 
రాకపోవటం చూచి అశ్వత్థామ, కర్గుడూ, కృపాచార్యుడు ఇంకా ఉన్న రాజులు, సేనానాయకులు అతడి వద్దకు 
వేగంగా వచ్చి కలిసికొనటం చూచిన భీమార్జున నకుల సహదేవులు - వారూ వారితో యుద్దంచేయాలనే కుతూహలంతో 
చాలా వేగంగా భయంకరులై ధర్మరాజు దగ్గరికి వచ్చారు. 


వ. ఇ త్పెలింగున నపరాహ్హంబున దొరలమొత్తంబు లొక్క దెసకుం దార్కొనిన నుభయబలంబులు నురవడించి 
కలయన్‌ బెరసినం గ్రందుకయ్యంబయ్యె నందు జిందంబుల మంతయు నార్పుల యులివును బాణ 
కృపాణాదిహేతి సంఘట్టనంబునం బుట్టు రణనంబును రథావయవాస్టికపాలభంజనంబున నెసంగు 
నినదంబునుం గూడి పరంగిన దిక్కులు పిక్కటిల్లెం గరులకొమ్ములం జిక్కివ్రేలు తురంగంబులును సందుకొని 
సొచ్చిన సుభటులు సెరివిన నొజగి కూలు శుండాలంబులును నాశ్వికుల మొగంబునంబడి లులాయంబులు 
సొచ్చిన సరోవరంబుల చందం బగు కాల్టలంబులును రథికులు వోక పెనంగిన నటివటిలయిన 
యరదంబులును నెత్తురు కాలువలును గండల తిట్టలును బ్రేవుల ప్రోవులును నెమ్ముల రాసులును నత్యంత 
రౌద్రంబు నావహించె' ననుటయు నాంబికేయుండు. 186 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; అపర+అహ్నంబునన్‌= మధ్యాహ్నం తరువాత; దొరల= రాజులయొక్క; 
మొత్తంబులు= సమూహాలు; ఒక్క= ఒక; దెసకున్‌= దిక్కుకు; తారు+కొనినన్‌= చేరుకొనగా; ఉభయ= ఇరు; బలంబులున్‌= 
సేనలు; ఉరవడించి= విజృంభించి; కలయన్‌= కూడునట్టుగా; బెరసినన్‌= డీకొనగా; (క్రందు కయ్యంబు= దొమ్మికయ్యం; 
అయ్యెన్‌= సంభవించింది; అందున్‌= ఆ యుద్దంలో; చిందంబుల= శంఖాలయొక్క; మోతయున్‌= ధ్వనీ; ఆర్పుల= కేకల; 
ఉలివును= ధ్వనీ; బాణ= అమ్ములు; కృపాణ= ఖడ్డాలు; ఆది= మొదలైన; హేతి= ఆయుధాలయొక్క; సంఘట్టనంబునన్‌= 
తాకిడిచేత; పుట్టు= కలిగే; రణనంబును= ధ్వనీ; రథ= తేరులయొక్క; అవయవ= అంగాలయొక్క; అస్టి= ఎముకలయొక్క; 
కపాల= తలలయొక్క; భంజనంబునన్‌= విరగటంచేత పగలటంచేత; ఎసంగు= కలిగే; నినదంబునన్‌= ధ్వనీ; కూడి= కలిసి; 
పరంగినన్‌= వ్యాపించగా; దిక్కులు= దిశలు; పిక్కటిల్లెన్‌= పగిలిపోయాయి. కరుల= ఏనుగులయొక్క; కొమ్ములన్‌= దంతాలలో; 
చిక్కి= చిక్కుకొని; (వ్రేలు= (వ్రేలాడే; తురంగంబులును= గుర్రాలూ; సందుకొని= అవకాశం చూచికొని; చొచ్చిన= (ప్రవేశించిన; 
సుభటులు= మంచి, గొప్పయోధులు - యుద్దభటులు; చెరివినన్‌= ఖండించగా; ఒణీగి= వాలిపోయి; కూలు= పడిపోయే, 
మరణించే; శుండాలంబులును= ఏనుగులు; ఆశ్వికుల= రౌతుల; మొగంబునన్‌+పడి= ఎదుటపడి; లులాయంబులు= 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


కారెనుపోతులు; చొచ్చిన= (ప్రవేశించిన; సరోవరంబుల= చెరువులయొక్క; చందంబు+అగు= విధం అయ్యే; కాల్చలంబులును= 
పదాతి సేనలు; రథికులు= రథాలపై నుండి యుద్దంచేసే వీరులు; పోక= వెళ్ళిపోకుండా; పెనంగినన్‌= పోరాడగా; అజఅవణలు= 
చిన్నముక్కలు; అయిన; అరదంబులును= తేరులు; నెత్తురు= రక్తపు; కాలువలును= కాలువలు, కుల్యలూ; కండల= 
మాంసపుముక్కల; తిట్టలును= గుట్టలూ; (ప్రేవుల= 'ప్రేగులయొక్క; (ప్రోవులును= కుప్పలూ; ఎమ్ముల= ఎముకలయొక్క; 
రాసులును= కుప్పలూ; అత్యంత= మిక్కిలి అధికమైన; రౌద్రంబున్‌= భయంకరత్వాన్ని; ఆవహించెన్‌= కలిగించాయి; 
అనుటయున్‌= అని చెప్పగా; ఆంబికేయుండు= అంబికపుత్రు డయిన ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఇట్లా మధ్యాహ్నం దాటిన తరువాత రాజులు ఒక్కచోటికి చేరేసరికి, ఇరుపక్షాల సైనికులు విజృంభించారు. 
ఒకరితో ఒకరు కలబడేసరికి దొమి శకయ్యం సంభవించింది. శంఖధ్వని, అరుపుల ధ్వని, బాణాలు ఖడ్గాలు మొదలయిన 
ఆయుధాల తాకిడికి పుట్టేధ్వని, రథాలు, ఎముకలు విరుగుతూ ఉంటే బుర్రలు పగులుతూ ఉంటే కలిగేధ్వనీ కలిసి 
వ్యాపించేసరికి దిక్కులు పగిలిపోయాయి. ఏనుగుల దంతాలమధ్య ఇరుక్కొని (వ్రేలాడుతున్నాయి గుర్రాలు. ఎడం 
చూచికొని ప్రవేశించి మహావీరులు నరుకుతుంటే పడిపోతున్నాయి ఏనుగులు. పదాతిసైన్యం రౌతుల ముందుకు 
వచ్చి దున్నపోతులు దిగిన చెరువులవలె సంక్షోభం చెందుతున్నాయి. వదలకుండా రథికులు పోరాడినందున 
ముక్కలయిపోతున్నాయి రథాలు. నెత్తురు కాలువలు కట్టింది. మాంసం గుట్టలుగా పడింది. ప్రేగులు ప్రోగులుగా 
ఏర్పడ్డాయి. ఎముకలు రాసులుగా పడ్డాయి. వీటితో యుద్రభూమి భయంకరంగా పరిణమించింది.' అని సంజయుడు 
చెప్పాడు. అది విని ధృతరా(ష్టుడు 


విశేషం: అలం: ఉపమ. 


చ. “సమరము పెంపు సెప్పెదవు సంజయ! చెప్పవు నీవు మీమహీ 
రమణుని భంగి ధర్మజుశరంబులచే విరథత్వ మొంది మా 
నము జలముం దెగం దొల(గెనా? మగుడం బురికొంట లేదె? ని 
క్కము సెపుమా! తనూజు భుజగర్వవిహీనత నొంచె. జిత్తమున్‌.' 187 


ప్రతిపదార్థం: సమరము= యుద్దంయొక్క; పెంపు+చెప్పెదవు= పెంపు చెపుతున్నావు; సంజయ!= ఓ సంజయా!; నీవు మీ 
మహీరమణుని భంగి= మీ రాజు విధం గురించి చెప్పవు, చెప్పటంలేదు; ధర్మజు= ధర్మపుత్రునియొక్క; శరంబులచేన్‌= 
బాణాలచేత; విరథత్వము= రథంలేనివాడు కావటం; ఒంది= పొంది; మానమున్‌= అభిమానము; చలము= పట్టుదల; తెగన్‌= 
పోగా; తొలలౌనా= దూరంగా వెళ్ళాడా?; మగుడన్‌= తిరిగి; పురికొంట= ఉత్సాహవంతుడు కావటం; లేదు+ఎ= లేదా?; 
నిక్కము= సత్యం; చెపుమా!= తెలియజేయి సుమా!; తనూజ= కుమారుడైన దుర్యోధనునియొక్క; భుజ= బాహువులయొక్క; 
గర్వ= దర్పంయొక్క; విహీనత= లేకపోవటం; చిత్తమున్‌= మనస్సును; నొంచెన్‌= బాధించింది. 


తాత్సర్యం: సంజయా! యుద్దవిస్తారం గురించి చెప్పుతావు కాని, దుర్యోధనుడి తీరు చెప్పటం లేదు. యుధిస్టిరుడి 
బాణాలకు విరథుడై మానమూ, పట్టుదలా విడిచి అతడు దూరంగా వెళ్ళిపోయాడా? తిరిగి అతనికి ఉత్సాహం 
రాలేదా? నిజం చెప్పుము. కొడుకు భుజబలదర్సం పోవటం మనస్సును నొప్పించింది. 


వ. అనిన నాసూతనందనుం డమ్మానవపతి కిట్లనియె. 188 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 87 


ప్రతిపదార్థం: అనినన్‌= ఈ రీతిగా అడుగగా; ఆ సూతనందనుండు= ఆ సూతుని కుమారుడయిన సంజయుడు; 
ఆ+మానవపతికిన్‌= ఆ నరనాథునికి; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అట్లా అడుగగా, సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు. 


తే. “'విరథు( డయ్యెన కాని యవ్వీరు€ డాహ । వంబు దక్కక యొండురథంబు వన్ని 
కొని సముద్దతివచ్చి సక్రోధమైన । మనముతో సూతునకు నిట్టు లనియె నధిప! 189 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ+వీరుడు= ఆ శూరుడైన దుర్యోధనుడు; విరథుండు= రథంలేనివాడు; 
అయ్యెన్‌= అయినాడు; కాని= అయినా; ఆహవంబు= యుద్దం; తక్కక= విడవక; ఒండు= మరొక; రథంబు; పన్నికొని= 
సంసిద్ధం చేసికొని; సమ్‌+ఉద్దతిన్‌= మిక్కిలి గర్వంతో వచ్చి, పోరాడటానికి వచ్చి; సు(క్రోధము+ఐన= కోపంతో కూడినది 
అయిన; మనముతోన్‌= మనస్సుతో; సూతునకున్‌= తన సారథితో; ఇట్టులు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: 'ధృతరాష్ట్ర మహారాజా! ఆ వీరుడు రథం కోల్పోయాడే కాని, యుద్ధం విడిచిపెట్టలేదు. మరొక రథం 
సిద్దం చేసికొని, మళ్ళీ దర్సంతో సంగ్రామం చేయటానికి వచ్చాడు. కోపంతో కూడిన మనస్సుతో అపుడు తన 
సారథితో ఇట్టా అన్నాడు. 


ఆ. “తెల్ల సీవిరులును వెల్లనిగొడుగు నై | యల్లవా(డె పాండవాగ్రజుండు 
మెటిసియున్నవా(డు వపు మచ్చోటికి । రథము ఘోటకములరయము మెజియ.” 190 


ప్రతిపదార్థం: తెల్ల= తెల్లనివైన; సీవిరులును= వింజామరలు; వెల్లని= తెల్లని; గొడుగున్‌+ఐ= ఛత్రము కలవాడై; 
అల్లవాండు+ఎ= అడుగో అతడే; పాండవ+అ(గ్రజుండు= యుధిష్టిరుడు; మెజసి= (ప్రకాశించి, (ప్రకాశిస్తూ; ఉన్నవాండు= 
ఉన్నాడు; ఘోటకముల= గుర్రాలయొక్క; రయము= వేగం; మెజయన్‌= (ప్రకాశింపగా; రథము= తేరు; ఆ+చోటికిన్‌= 
అతడున్న (ప్రదేశానికి; పఅపుము= త్రోలుము. 


తాత్సర్యం: “అడుగో తెల్లనిచామరాలతో తెల్లని గొడుగులతో వెలుగుతున్నాడే, అతడే యుధిష్టిరుడు. గురాలవేగం 
ప్రకటమయ్యేటట్టు రథాన్ని అతడున్న చోటికి పోనిమ్ము. 


వ. అనుటయునతండు నట్లచేయ నయ్యుధిష్టిరుండు నిజసారథి నాలోకించి యహికేతుమహితంబై వచ్చుచున్న 
ధృతరాష్ట్రనందన స్యందనంబునకు సమ్ముఖంబుగా మనరథంబు నడపుమనుటయు నాతం డవ్విధం 
బాచరింప నయ్యిరువు రతిరథికులకు€ బ్రకట ప్రధనంబయ్యె నట్టియెడ. 191 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; అతండును= అతడి సారథి కూడా; అట్టు+అ= అట్లాగే; చేయన్‌= చేయగా; 
ఆ+యుధిస్టరుండు= ఆ ధర్మరాజు; నిజసారథిన్‌= తన సూతుడిని; ఆలోకించి= చూచి; అహి= సర్పచిహ్నంకల; కేతు= 
జెండాతో; మహితంబు+ఐ= గొప్పది అయి; వచ్చుచున్‌+ఉన్న= వస్తూ ఉన్న; ధృతరాష్ట్రనందన= ధృతరా(ష్టుని కుమారుడైన 
దుర్యోధనుడియొక్క; స్యందనంబునకున్‌= రథానికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; మన రథంబు= మన తేరు; నడపుము= 
నడిపించుము; అనుటయున్‌= అనినందువల్ల; ఆతండు= ఆ సూతుడు; ఆ+విధంబు= ఆ (ప్రకారం; ఆచరింపన్‌= చేయగా; 
ఆ+ఇరువురు= ఆ ఇద్దరు; అతిరథులకున్‌= అనేకులైన విలుకాం[డ్రతో యుద్దం చేయగలవారు అతిరథులు, అట్టివారైన 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


యుధిష్ట్థిర దుర్యోధనులకు; (ప్రకట= అధికమైన; ప్రధనంబు= యుద్దం; అయ్యెన్‌= సంభవించింది; అట్టి= అటువంటి; ఎడన్‌= 
సమయంలో. 


తాత్పర్యం: అట్లా చెప్పేసరికి, ఆ సూతుడు రథాన్ని ధర్మపుత్రుడి దగ్గరకు తోలుకొని వెళ్ళుతుండగా, యుధిష్టిరుడు 
తన సారథిని చూచి, సర్పధ్వజంతో గొప్పగా వస్తున్న ఆ దుర్యోధనుడి రథానికి ఎదురుగా మన రథాన్ని తోలుము” 
అని చెప్పాడు. అత డట్లాగే తోలాడు. అపుడు ఆ అతిరథులు యుధిష్టిర దుర్యోధను లిద్దరికీ మహాయుద్దం 
జరిగింది. ఆ సమయంలో. 


సీ. పాండవు చాపంబు ఖండించె నీ కొడు | కొండొక ధనువెత్తి యుజక యాత. 
డక్కురునాథువిల్‌ గ్రక్కున దునుమాడె | నతండు వేటొక వింటనతని నేయ 
నయ్యుధిష్టిరుండు నానాస్ర్రంబు లేసిన । నాచ్చాదితంబయ్యె నంబరంబు 
వారొండొరుల రక్తధారాప్తుతుల. జేసి । ఫుల్లకింశుక భంగి బొలిచి రేచి 


ఆ. ఘోరశక్తి వైచెం గౌరవపతి యది । నడుమ. దునిమి ధర్మనందనుండు 
నొంచె నిశితవిశిఖపంచకమ్మున నమ్మ । హీశు నురము దర్పమెసకమెసం6గ. 192 


ప్రతిపదార్థం: నీ కొడుకు= నీ కుమారుడైన దుర్యోధనుడు; పాండవు= పాండురాజు కుమారుడైన యుధిస్టిరునియొక్క; 
చాపంబు= ధనుస్సును; ఖండించెన్‌= నరికాడు; అతండు= యుధిస్టిరుడు; ఉబిక= (ఆ నరకటం) లక్ష్య పెట్టక; ఒండు+ఒక= 
మరొక; ధనువు= విల్లు; ఎత్తి= తీసికొని; ఆ+కురునాథు= ఆ కురురాజైన దుర్యోధనునియొక్క; విల్‌= ధనుస్సును; 
(గ్రక్కునన్‌= వెంటనే; తునుమాడెన్‌= ఖండించాడు; అత(డు= ఆ దుర్యోధనుడు; వేణు+ఒక= మటొక; వింటన్‌= ధనుస్సుతో; 
అతనిన్‌= ఆ యుధిష్థిరుని; ఏయన్‌= బాణంతో కొట్టగా; ఆ+యుధిస్టిరుండు= ఆ ధర్మపుత్రుడు; నానా= అన్ని రకాలయిన; 
అస్త్రంబులు= ఆయుధాలు; ఏసినన్‌= (ప్రయోగింపగా; అంబరంబు= ఆకాశం; ఆచ్చాదితంబు= అంతటా కప్పబడినది; 
అయ్యెన్‌= అయింది; వారు= యుధిస్టిర దుర్యోధనులు; ఒండొరులన్‌= ఒకరు మరొకరిని; రక్త= రక్తములయొక్క; ధారా= 
ధారలచేత; ఆప్మృతులన్‌= మునిగినవారిని; చేసి= కావించి; ఫుల్ల= వికసించిన; కింశుక= మోదుగుచెట్టుయొక్క; భంగిన్‌= 
విధముగ; పొలిచిరి= ఒప్పినారు; కౌరవపతి= కౌరవరాజైన దుర్యోధనుడు; ఏచి= విజృంభించి; ఘోరశక్తి= భయంకరమైన 
ఈటెను; వైచెన్‌= ప్రయోగించాడు; ధర్మనందనుండు= యుధిస్టిరుడు; అది= ఆ శక్తిని; నడుమన్‌= మధ్యనే; తునిమి= నరికి; 
అమ్మహీశు= ఆ భూపతియొక్క; ఉరమున్‌= వక్షస్థలాన్ని; నిశిత= వాడియయిన; విశిఖ= బాణాలయొక్క; పంచకమునన్‌= 
ఐదింటితో; దర్చము= గర్వము; ఎసకమెసంగన్‌= వృద్దిచెందగా; నొంచెన్‌= నొప్పించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు యుధిష్టిరుడి విల్లు విరుగజేశాడు. యుధిస్టిరుడు అది లక్ష్యపెట్టక, మరొక ధనుస్సు 
తీసికొని దుర్యోధనుడి ధనుస్సు ఖండించాడు. అతడు వేరొక ధనుస్సుతో యుధిస్టిరుడి మీద బాణాలు ప్రయోగించాడు. 
యుధిస్టిరుడు సకలవిధ బాణాలు ప్రయోగించేసరికి ఆకాశమంతా కప్పువడిపోయింది. యుధిష్టిరదుర్యోధను లిద్దరూ 
ఒకరినొకరు నెత్తుటి ధారలతో ముంచికొని, పూచిన మోదుగుచెట్లవలె ఉన్నారు. దుర్యోధనుడు చెలరేగి ఒక ఈటెను 
విసిరాడు. యుధిష్టిరుడు దానిని మధ్యనే విరుగగొట్టి, ఐదు వాడి బాణాలు దుర్యోధనుడి రొమ్ముపై ప్రయోగించి, 
గర్వాతిశయంతో దుర్యోధనుడికి బాధ కలిగించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 89 
వ. ఇట్లు కౌంతేయముఖ్యుచేత నొచ్చియు గాంధారీ నందనుండు. 193 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; గాంధారీనందనుండు= గాంధారి కొడుకయిన దుర్యోధనుడు; కౌంతేయముఖ్యుచేతన్‌= కుంతి 
కొడుకులలో మొదటివాడైన యుధిష్టిరుని చేత; నొచ్చియున్‌= బాధపడినప్పటికీ. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజుచేత బాధపడినప్పటికీ. 


చ. బరవసమొప్పం గ్రూరనవభల్లవిదారితు( జేసి నమ్మహీ 

శ్వరు నత. డల్లి బల్పిడుగుచాడ్పు శిలీముఖ ముచ్చిపోవ న 

క్కురుపతి నేయ గయ్యమునకుం దుది యప్పుడ చేయువాండుగా 

నరదము డిగ్గి నాతండు గదాకలనోద్ధట బాహుదండు. డై. 194 
ప్రతిపదార్థం: బరవసము= ధైర్యం; ఒప్పన్‌= తగగా; [క్రూర= కఠినమైన; నవ= క్రొత్తదైన; భల్ల= బాణంచేత; ఆ+మహీశున్‌= 
ఆ భూపతిని; విదారితున్‌= చీల్చబడినవానిని; చేసెన్‌= కావించాడు; అతండు= యుధిస్టిరుడు; అల్గి= కోపించి; బల్‌= పెద్ద; 
పిడుగు చాడ్సు= పిడుగువంటి; శిలీముఖము= బాణం; ఆ+కురుపతిన్‌= ఆ కౌరవరాజైన దుర్యోధనుని; ఉచ్చిపోవన్‌= 
చీల్చుకొని పోయేటట్టుగా; ఏయన్‌= ప్రయోగింపగా; ఆతండు= ఆ దుర్యోధనుడు; గదాకలన= గదతో కూడినది; ఉద్యత= 
సైకెత్తబడినది అయిన; బాహు= చేయి అనే; దండుండు+ఐ= దండంకలవాడై; కయ్యమునకున్‌= యుద్దానికి; తుది= అంతం; 
అప్పుడు+అ= అప్పుడే; చేయువాండుగాన్‌= చేసేవాడిలా; అరదము= రథం నుంచి; డిగ్గెన్‌= దిగాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ధైర్యంతో ఒక గట్టి క్రొత్త బాణంతో యుధిస్టిరుడిని చీల్చాడు. యుధిస్టిరుడు కోపపడి, 
పెద్ద పిడుగువంటి బాణమొకటి చీరుకొని పోయేటట్టుగా దుర్యోధనుడిపై ప్రయోగించాడు. దుర్యోధనుడు గదతో 
చేయి పైకెత్తి యుద్దం అప్పుడే పూర్తిచేసేవాడివలె రథం నుండి దిగాడు. 


క డిగి రయమునం గదిసిన నా । జగతీపతి యేచి యుగ్రశక్తి నురము బె 

ట్టుగ వైచిన నీతనయుండు | మగుడంగ రథ మెక్కి వింటమార్కొనువాండై. 195 
ప్రతిపదార్థం: డిగి= దిగ; రయమునన్‌= వేగంగ; కదిసినన్‌= సమీపించగా; ఆ జగతీపతి= ఆ భూపతి యుధిస్టిరుడు; ఏచి= 
విజృంభించి; ఉగ్ర= భయంకరమైన; శక్తిన్‌= ఈటెతో; ఉరము= వక్షస్థలంపై; బెట్టుగన్‌= గట్టిగా; వైచినన్‌= కొట్టగా; నీ 
తనయుండు= నీ కొడుకైన దుర్యోధనుడు; వింటన్‌= ధనుస్సుతో; మార్కొనువాండు+ఐ= ఎదిరించేవాడై; మగుడంగన్‌= తిరిగి; 
రథము+ఎక్కెన్‌= తేరు ఆరోహించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు రథం దిగి, వేగంగ యుధిష్టిరుడిని సమీపించాడు. యుధిస్టిరుడు చెలరేగి, భయంకరమైన 
ఒక ఈటెతో గట్టిగా దుర్యోధనుడి రొమ్ముపై పొడిచాడు. అపుడు దుర్యోధనుడు ధనుస్సును ధరించి, పోరాడాలని 
మళ్ళీ రథమెక్కాడు. 


దుర్యోధనుండు ధర్మజునితో యుద్ధముచేసి మూర్చిల్లుట (సం. 8-20-30) 


క. అత్తటి( గడు బెల్లుగం గ్రొ । న్నెత్తురు వడియుటయు నతండు నిర్ణరమూర్చా 
యత్తుండగుడు. గృతవర్ష్ము. డు | దాత్తత నెడనొచ్చి బాహుదర్వము నెబయన్‌. 196 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అత్తజిన్‌= ఆ సమయంలో; కడున్‌= మిక్కిలి; పెల్టుగన్‌= అధికంగా; (క్రొత్త+నెత్తురు= (క్రొత్తరక్తం; వడియుటయున్‌= 
(స్ట్రవించినందువల్ల; అతండు= దుర్యోధనుడు; నిర్భర= నిండు; మూర్చాయత్తుండు= చొక్కుకు లొంగినవాడు; అగుడున్‌= 
కాగా; కృతవర్ముండు= కృతవర్మ; ఉదాత్తతన్‌= గొప్పదనంతో; బాహు దర్పము= చేతుల గర్వం; నెజయన్‌= నిండగా; ఎడ= 
వారిద్దరి నడుమను; చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో (క్రొత్త నెత్తురు జాలువారింది. అందువలన దుర్యోధనుడు మూర్చిల్హాడు. అపుడు 
కృతవర్మ నిండు భుజగర్వంతో ఉదాత్తంగా యుధిష్టిరదుర్యోధనుల మధ్య (ప్రవేశించాడు. 


ఉ. ఆతని. దాతె వీక ననిలాత్మజు( డప్పు బలంబు మారుతో 

ద్ధూతపయోధివోలె వడి. దోడ్పడియెం గృతవర్మ కంత ను 

ద్యోతితభంగి వచ్చి విజయుండు వెసం దునుమాడె లీలమై 

జేతులతీ(టవోవ రథసింధురవాజి భటోత్మరంబులన్‌. 197 
ప్రతిపదార్థం: అనిల+ఆత్మజుండు= వాయుపుత్రుడైన భీముడు; వీంకన్‌= శౌర్యంతో; ఆతనిన్‌= కృతవర్మను; తాశెన్‌= 
ఎదిరించాడు; అప్ము= అపుడు; బలంబు= కౌరవసైన్యం; మారుత= వాయువుచేత; ఉద్దూత= లెస్సుగా కదలిన; పయోధివోలెన్‌= 
సముద్రంలా; వడిన్‌= వేగంతో; కృతవర్మకున్‌= హృదికుని కుమారుడైన యాదవవీరునికి; తోడ్పడియెన్‌= సాయపడింది; 
అంతన్‌= అంతలో; విజయుండు= అర్జునుడు; ఉత్‌+ద్యోతిత భంగిన్‌= (ప్రకాశించే విధానంతో; వెసన్‌= వేగంతో; వచ్చి= 
అక్కడకు చేరి; లీలమైన్‌= విలాసంతో; చేతుల= బాహువులయొక్క; తీంట= దురద; పోవన్‌= పోయేటట్టుగా; రథ= రథాలు; 
సింధుర= ఏనుగులయొక్క; వాజి= గుర్రాలయొక్క; భట= కాలిబంటులయొక్క; ఉత్కరంబులన్‌= సమూహాలను; తునుము+ 
ఆడెన్‌= నరికాడు. 


తాత్పర్యం: భీమసేనుడు శౌర్యంతో కృతవర్మను డీకొన్నాడు. అపుడు కారవసైన్యం (ప్రచండ వాయువుకు కదిలిన 
సము(ద్రంవలె వేగంతో కదిలి కృతవర్మకు సాయపడింది. అంతలో అక్కడికి వేగంతో వెలిగిపోతూ వచ్చాడు 
అర్జునుడు. వచ్చి, విలాసంగా చేతుల దురదపోయేటట్ల్టు రథ గజ తురగ పదాతి చతుర్విధ సైన్యాలనూ 
సంహరించాడు. 

విశేషం: అలం: ఉపమ. 

వ. అంత. 198 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత. 


తాత్పర్యం: తరువాత. 


క. కురుపతి దెప్పిటి బాహు | స్పురణంబు దలిర్ప నింద్రజుని మార్శొని ని 
ష్టురవివిధవిశిఖవినిహత । శరీరు( జేయుటయు నతండు సక్రోధుండై. 199 


ప్రతిపదార్థం: కురుపతి= కురువంశపు రాజైన దుర్యోధనుడు; తెప్పిణీ= తేరుకొని; బాహుస్సురణంబు= చేతుల తేజస్సు; 
తలిర్సన్‌= ఒప్పగా; ఇంద్రజునిన్‌= ఇం|ద్ర పుత్రుడైన అర్జునుని; మార్కొని= డీకొని; నిష్టుర= కఠినమైన; వివిధ= రకరకాలైన; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 91 


విశిఖ= బాణాలచేత; వినిహత= ఎక్కువగా కొట్టబడిన; శరీరున్‌= దేహంకలవాడిని; చేయుటయున్‌= చేసినందువల్ల; అతండు= 
అర్జునుడు; సక్రోధుండు+ఐ= (క్రోధంతో కూడి ఉన్నవాడయి. 


తాత్పర్యం: దుర్యోధనుడు మూర్చనుండి తేరుకొన్నాడు. చేతులబలం ప్రకటమయ్యేరీతిగా అర్జునుడిని, ఎదుర్కొని 
అతడిని కఠినమైన రకరకాల బాణాలతో గాయపరచాడు. దానితో అర్జునుడికి బాగా కోపం వచ్చింది. 


తే. కార్ముకముంగేతువును ఘోటకముల సూతు । వెడందబలుతూపులేడింటం బుడమిం గూల్లి 
భల్ల మొక్కట నతని పెన్విల్లు దునిమి । ప్రాణముల్‌ గొన. జాలెడు బాణమేసె. 200 


ప్రతిపదార్థం: కార్ముకమున్‌= ధనుస్సును; కేతువును= జెండాను; ఘోటకములన్‌= గుర్రాలనూ; సూతున్‌= సారథినీ; 
వెడంద= వెడల్సెన; బలు= పెద్దవైన; తూపులు= బాణాలు; ఏడింటన్‌= ఏడింటితో; పుడమిన్‌= భూమిపై; కూల్చి= పడగొట్టి; 
భల్లము= బాణం; ఒక్కటన్‌= ఒకదానితో; అతని= దుర్యోధనునియొక్క; పెన్విల్లు= పెద్ద ధనుస్సు; తునిమి= ఖండించి; 
౧ <3 లు 

ప్రాణముల్‌= ప్రాణాలు; కొనంజాలెడు= తీసికొనటానికి సమర్థమైన; బాణము+ఏసెన్‌= బాణము ప్రయోగించాడు. 


తాత్సర్యం: విల్లును, జెండాను, నాలుగు గుర్రాలను, సారధిని- ఏడు బాణాలతో అర్జునుడు పడగొట్టాడు. ఒక 
బాణంతో అతడి మహాధనుస్సు విరగగొట్టాడు. తరువాత అతడి ప్రాణాలు తీయగలిగిన బాణం ఒకటి (ప్రయోగించాడు. 


క. కని యాటిమ్ముల నెడ నది । దునియలు గావించె గురుసుతుం డాతని వి 

ల్లును హరుల( దునిమి పార్టు(డు । దను మార్మొను కృపుని చాపదండము ద్రుంచెన్‌. 201 
ప్రతిపదార్థం: గురుసుతుండు= గురువైన (ద్రోణుని పుత్రుడైన అశృత్తామ; అది= ఆ బాణాన్ని; కని= చూచి; ఆణు+అమ్ములన్‌= 
ఆరుబాణాలతో; ఎడన్‌= కొంతదూరంలో ఉండగానే; తునియలు= ముక్కలు; కావించెన్‌= చేశాడు; పార్టుండు= అర్జునుడు; 
అతని= అశ్వత్తామయొక్క; విల్లును= ధనుస్సును; హరులన్‌= గుర్రాలను; తునిమి= ఖండించి; తనున్‌= అర్జునుడైన తనని; 
మార్కొని= ఎదిరించే; కృపుని= కృపాచార్యునియొక్క; చాపదండము= వింటిబద్దను; (త్రుంచెన్‌= నరికాడు. 


తాత్సర్యం: అశృత్తామ దానిని చూచి, ఇంకా దుర్యోధనుడిని అది తాకే ఎడముండగానే ఆరు బాణాలు ప్రయోగించి, 
దానిని ముక్కలు చేశాడు. అర్జునుడు అశ్యత్తామ ధనుస్సును ఖండించి, గుర్రాలను సంహరించాడు. తన మీదికి 
కృపాచార్యుడు వస్తే అతడి ధనుస్సును కూడ ఖండించాడు. 


చ. వడి గృతవర్మ దా(కిన నవారణ( దద్దనువున్‌ హయంబులున్‌ 
సిడమును రూపుమాపి విలసిల్లి యెదిర్దిన దుస్పసేనువిల్‌ 
నడిమికి. ద్రుంచి గాండివగుణధ్వని దిక్కులు పిక్కటిల్ల నె 
క్కుడు మదమొప్పం గర్జుదెసకుం జన నా రథికుం డుదగ్రుందై. 202 


ప్రతిపదార్థం: వడిన్‌= వేగంతో; కృతవర్మ; తాశినన్‌= డీకొనగా; అవారణన్‌= ఆపులేకుండా; తద్‌+ధనువున్‌= అతడి 
విల్లునూ; హయంబులున్‌= గుర్రాలనూ; సిడమును= జెండానూ; రూపుమాపి= నాశనంచేసి; విలసిల్లి= ఒప్పి; ఎదిర్చిన= తనను 
మార్కొనిన; దుస్ఫసేను= దుశ్శాసనుని; విల్‌= ధనుస్సును; నడిమికిన్‌= సగానికి; తుంచి= ఖండించి; గాండివ= (తన 
ధనుస్సు అయిన) గాండీవం యొక్క; గుణ= అల్లైత్రాటియొక్క; ధ్వనిన్‌= చప్పుడువల్ల; దిక్కులు= దిశలు; పిక్కటిల్లన్‌= 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


పగులగా; ఎక్కుడు= అధికమైన; మదము= గర్వం; ఒప్పన్‌= ఒప్పి ఉండగా; కర్టుదెసకున్‌= కర్గుడివైపు; చనన్‌= వెళ్ళగా; ఆ 
రథికుండు= ఆ రథికుడైన కర్గుడు; ఉద(గ్రుడు+ఐ= భయంకరుడై. 


తాత్పర్యం: వేగంతో కృతవర్మ అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు అతడి ధనుస్సునూ, జెండానూ (త్రుంచాడు. 
గుర్రాలను చంపాడు. దుశ్శాసనుడు ఎదిరిస్తే అతడి ధనుస్సును సగానికి ఖండించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్టుగ 
గాండీవ ధనుష్టంకారం చేసి, గర్వాతిశయంతో కర్గుడివైపు వెళ్ళగా, ఆ కర్ట్షుడు కోపోద్రిక్తుడై. 

లు 9 — ను. అనియా 


క. అన్నరుని మూండు శరముల । వెన్నుని నిరువదినిశాతవిశిఖముల వెసన్‌ 
భిన్నాంగుల. జేసి విజయు । మున్నేసినయన్ని బాణముల బిట్టేసిన్‌. 203 


ప్రతిపదార్థం: ఆ+నరునిన్‌= ఆ అర్జునుని; మూడు శరములన్‌= మూడు బాణాలతోనూ; వెన్నునిన్‌= శ్రీకృష్ణుని; ఇరువది= 
ఇరవై; నిశాత= పదునైన; విశిఖములన్‌= బాణాలతోనూ; వెసన్‌= వేగంగా; భిన్న= చీరిన; అంగులన్‌= అవయవములు 
కలవారినిగా; చేసి; విజయున్‌= అర్జునుని; మున్ను= ఇదివరకు; ఏసిన= ప్రయోగించిన; అన్ని బాణములన్‌= అన్ని అమ్ములతో; 
బిట్టు+ఏసెన్‌= గట్టిగా కొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడిని మూడు బాణాలతోనూ, కృష్ణుడిని ఇరవై పదునైన బాణాలతోనూ, వేగంగా వారి అవయవాలు 
చీలిపోయేటట్టుగ కర్గుడు కొట్టాడు. అర్జునుడిని ఇదివరకు కొట్టినన్ని బాణాలతో గట్టిగా కొట్టాడు. 
ea (ac) యు జ అ [న్‌ యు 


వ. అంతకు మున్ను సాత్యకితోడం బోరిపోరి యారాధేయుండు దనదెస కడరిన కవ్వడిం గని యక్కడ మొగం 
బయి యిటుపరాక్రమించినం జూచి యేచి యా సవ్యసాచి కడ్డపడి యక్కేశవానుజుండు. 204 


ప్రతిపదార్థం: అంతకున్‌= అది జరగటానికి; మున్ను= ముందు; ఆ రాధేయుండు= ఆ కర్గుడు; సాత్యకి తోడన్‌; పోరిపోరి= 
మిక్కిలి పోరాడి; తన దెసకున్‌= తనవైపు; అడరిన= విజృంభించిన; కవ్వడిన్‌= రెండు చేతులతోనూ బాణప్రయోగం చేసే 
వేగంగల అర్జునుని; కని= చూచి; అక్కడన్‌= ఆ అర్జునుడి వైపు; మొగంబు+అయి= ముఖంపెట్టి; ఇటు= తన (సాత్యకి) 
వైపు; పరా(క్రమించినన్‌= విక్రమం చూపుతుండగా; చూచి= కనుగొని; ఆ+కేశవ+అనుజుండు= ఆ కృష్ణుడికి తమ్ముడి 
వరుసవాడైన సాత్యకి; ఏచి= విజృంభించి; ఆ సవ్యసాచికిన్‌= కర్ణుడితో పోరాడుతున్న ఆ అర్జునుడికి; అడ్డుపడి= అడ్డంవచ్చి. 


తాత్సర్యం: అంతకు ముందు చాలసేపు సాత్యకితో పోరాడుతున్న కర్గుడు, తన మీదికి అర్జునుడు విజృంభించి 
రావటం చూచాడు. అర్జునుడివైపు ముఖంపెట్టి, ఇటు తన మీద పరాక్రమాన్ని చూపటం సాత్యకి గమనించి, 
అర్జునుడి మీదికి కరుడు పూర్తిగా విజ్బంభించకుండా తాను అడ్డుపడ్డాడు. 


తే. నవతిశరముల నవమార్గణముల శత శి । లీ ముఖంబుల నేసి దోర్లీల మెజియ 
సారథి ధ్వజహయరథసహితముగ ను । దీర్ణదర్పు(డై కప్పె నక్కర్ణు( డధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; నవతి= తొంభై; శరములన్‌= బాణాలతోనూ; నవమార్గణములన్‌= తొమ్మిది; 
అమ్ములతోనూ; శత శిలీ ముఖంబులన్‌= వంద బాణాలతోనూ; ఏసి= కొట్టి; దోర్లీలన్‌= బాహువిలాసంతో; మెజయన్‌= 
'ప్రకాశింపగా; ఆ+కర్లుడు= ఆ అంగరాజు; ఉదీర్ల= గొప్పదైన; దర్పుండై= గర్వంకలవాడై; సారథి= సూతుడితో; ధ్వజ= 
జెండాతో; హయ= గుర్రాలతో; రథ= తేరితో; సహితముగన్‌= సమేతముగా; కప్పెన్‌= సాత్యకిని మరుగుపరిచాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 93 


తాత్సర్యం: రాజా! కర్టుడు విజృంభించిన గర్వంతో, తన బాహుబల విలాసం ప్రకాశించేటట్టుగా, నూటతొంబది 
తొమ్మిది బాణాలతో సాత్యకిని, సూతుని, జెండాను, గుర్రాలను, రథాన్ని కప్పివేశాడు. 


వ. అప్పుడు యుధామన్యుండును శిఖండియు ద్రౌపదేయులు నుత్తమౌజుండును యుయుత్సుండును 
గవలును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును బ్రభద్రకచేది కరూశ మాత్స్య కేకయవత్సబలసమేతంబుగా 
ధర్మనంద నోత్సాహదీపితాటోపశోభితులయి కవిసి వివిధాస్త్రశస్త్ర వాతము లూసూత సూనుపయి 
నడరించిన నవ్వీరుండు. 206 

ప్రతిపదార్థం: అప్పుడు; యుధామన్యుండును= అర్జునుని ఎడమచ(క్రాన్ని కాపాడే పాంచాల రాజకుమారుడు; శిఖండియున్‌= 

శిఖండి అనే (ద్రౌపది అన్నగారు; (ద్రౌపదేయులున్‌= (ద్రౌపది కుమారులయిన ఉపపాండవులూ; ఉత్తమౌజుండును= అర్జునుని 
కుడిచక్రాన్ని కాపాడే పాంచాలయోధుడు; యుయుత్సుండును= ధృతరాష్టుని వైశ్యపత్నీ పుత్రుడు; కవలును= నకుల 
సహదేవులూ; ధృష్టద్యుమ్నుండును; చేకితానుండును; ప్రభద్రక చేది కరూశ, మాత్స్య కేకయ వత్స బల సమేతంబుగాన్‌= 

'ప్రభ(ద్రకం, చేది, కరూశం, మాత్స్యం కేకయం వత్సం- అనే దేశాల; బల= సైన్యాలతో; సమేతంబుగాన్‌= సహితంగా; 

ధర్మనందన= ధర్మపుత్రునియొక్క; ఉత్సాహ= ప్రయత్నంచేత; దీపిత= వెలిగిన, పెరిగిన; ఆటోప= విజృంభణంచేత; శోభితులు+ 

అయి= విలసిల్లుతున్నవారై; కవిసి= ఎదుర్కొని; వివిధ= రకరకములైన; అస్త్ర= మం(త్రప్రయుక్తాలైన ఆయుధాలయొక్క; శస్త్ర= 
బలంతో ప్రయోగించే ఆయుధాలయొక్క; వాతములు= గుంపులు; ఆ సూత సూనుపయిన్‌= ఆ కర్షుడి మీద; అడరించినన్‌= 
ప్రయోగించగా; ఆ+వీరుండు= ఆ శూరుడైన కర్గుడు. 


తాత్సర్యం: ఆ సమయంలో యుధామన్యుడు, శిఖండి, ద్రౌపది కుమారులూ, ఉత్తమౌజుడూ, యుయుత్సుడూ, 
నకుల సహదేవులూ, ధృష్టద్యుమ్నుడూ, చేకితానుడూ, (ప్రభ[ద్రక, చేది, కరూశ, మాత్స్య కేకయ వత్స - దేశాల 
సైన్యాలతో కలిసి, యుధిష్టిరుడి ప్రోత్సాహంతో విపరీతంగా విజృంభించి కర్ణుడిని ఎదిరించి, పలురకాల అస్తాలనూ, 
ఆయుధాలనూ అతడిమీద ప్రయోగించారు. అపుడు ఆ కర్గుడు. 


మ. అవి వేగంబ మరల్చి భూరిపవనవ్యాపారనిర్శర్ణితా 

టవులం బోలంగం జేసి దంతిభటఘోటస్యందనశ్రేణులన్‌ 

దివిజవ్రాతము పిచ్చలింప రభసోద్రేకంబు రౌద్రంబుం బెం 

ప విజృంభించె ధనుర్గుణధ్వని నభోభాగంబు భేదింప(గన్‌. 207 
ప్రతిపదార్థం: అవి= ఆ శస్తాలను; వేగంబు+అ= వెంటనే; మరల్చి= మరలించి; దంతి= ఏనుగులయొక్క; భట= 
కాలిబంటులయొక్క; ఘోట= గురాలయొక్క; స్యందన= రథాలయొక్క; శ్రేణులన్‌= వరుసలను; భూరి= పెద్ద; పవన= 
గాలియొక్క; వ్యాపార= వీచటంచేత; నిర్మర్దిత= నలగగొట్టబడిన; అటవులన్‌= అడవులకు; పోలంగన్‌= సాటిఅయ్యేటట్టు; చేసి= 
కావించి; దివిజ= స్వర్గంలో జన్మించినవారైన దేవతలయొక్క; వ్రాతము= సమూహం; పిచ్చలింపన్‌= భయపడగా; రభస+ఉ(ద్రేకంబు= 
త్వరయొక్క విజృంభణం; రౌ(ద్రంబున్‌= (పగవారితో) కోపాన్ని; 'పెంపన్‌= వృద్దిచేయగా; ధనుః= వింటియొక్క; గుణ= 
అల్లైత్రాటియొక్క; ధ్వని= మోత; నభః= ఆకాశపు; భాగంబున్‌= ప్రదేశాన్ని; భేదింపన్‌= (బ్రద్దలుచేయగా; విజృంభించెన్‌= 
చెలరేగాడు. 


తాత్సర్యం: ఆ ఆయుధాలనన్నిటినీ కర్ణుడు వెంటనే త్రిప్పికొట్టాడు. రథ గజ తురగ పదాతి చతురంగ సైన్యాన్ని 
పెనుగాలి తాకిడికి కూలిపోయిన అడవులకు సాటిగా చేశాడు. అది చూచి (తమకు శత్రుపక్షంవాడైన కర్గుడెక్కడ 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


గెలుస్తాడో అని) దేవతలు భయపడిపోయారు. అతడు ధనుష్టంకారం చేస్తూ ఉంటే దాని ధ్వనికి ఆకాశం (బ్రద్దలై 
పోయింది. అట్లా అతడు విజృంభించాడు. 


మ. కని గాండీవధరుండు దర్ప మెసంగం గర్జాస్తజాలంబు నీ 
సున వారించి శిలీముఖార్చులు పరిస్ఫూర్ణత్సభం బర్వం బే 
ర్లినం గార్డి చ్చడరన్‌ మృగంబులు భయోద్రేకంబునం బాటు చా 
డ్పున నీమూ(కలు నల్గడం బబిచె నుద్దూతభ్రమార్తంబులై, 208 


ప్రతిపదార్థం: గాండీవ ధరుండు= గాండీవమనే ధనుస్సును ధరించిన అర్జునుడు; కని= కర్ష విజృంభణంచూచి; దర్పము= 
గర్వం; ఎసంగన్‌= వృద్దికాగా; కర్ల= కర్షునియొక్క; అస్త్ర= ఆయుధాలయొక్క; జాలంబున్‌= సముదాయాన్ని; ఈసునన్‌= 
కోపంతో; వారించి= ఆపి; శిలీముఖ= బాణాలయొక్క; అర్భులు= కాంతులు; పరిస్ఫూర్ణత్‌= భగభగలాడే; (ప్రభన్‌= కాంతితో; 
పర్వన్‌= వ్యాపించగా; పేర్చినన్‌= విజృంభించగా; కార్చిచ్చు= దావానలం; అడరన్‌= చెలరేగగా; మృగంబులు= లేళ్ళు మొదలయిన 
అడవి జంతువులు; భయ= జడుపుయొక్క; ఉద్రేకంబునన్‌= ఆధిక్యంతో; పాణు= పరిగెత్తే; చాడ్పునన్‌= పోలికతో; నీ 
మూంకలు= నీ గుంపులు - కౌరవసైన్యాలు; ఉద్భూత= కలిగిన; భ్రమ= తిరుగుడువడుటచేత; ఆర్తంబులై= దుఃఖంతో 
పీడించబడినవై; నల్లడన్‌= నాలుగు దిక్కులకూ; పజచెన్‌= పరుగుపెట్టాయి. 


తాత్సర్యం: అర్జునుడు అది చూచి, కోపించి గర్వంతో విజృంభించి, కర్ట్షుడు ప్రయోగించిన ఆయుధాలు ఆపు 
చేశాడు. బాణప్రభలు భగభగలాడుతూ వ్యాపిస్తుండగా, అతిశయించిన దావానలం అలముకొనేసరికి మహాభయంతో 
పారిపోయే అడవిమృగాలవలె, కౌరవసేనలు తిరుగుడువడి బాధపడుతూ అన్ని వైపులకూ పరుగులు పెట్టాయి. 


వ. అంత నంశుమంతుం డపరగిరియవులకుం జనుటయు ధరాధూళికి. దోడు సంధ్యారాగ మిళితంబైన 
తిమిరంబు గవిసిన నెద్దియుం గానరామిం జిత్తంబులు గలంగ రాత్రి యుద్దంబునకు నోహటించుటంజేసి 
మన దొరల. బాండవసైనికులు దటిమినం దాల్మి వాటింపక తిరిగిపోయిరి. జయంబుసేకొని వీరి నవ్వుచు 
వారు గవ్వడిం గమలనాభునిం బ్రశంసించుచుం జని రవ్విధంబున నుభయసైన్యంబులు నిజశిబిరంబుల 
కరిగి విశ్రామంబు నొందె' నని చెప్పుటయు సంజయునకు ధృతరాష్తుం డిట్లనియె. 209 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో; అంశుమంతుండు= సూర్యుడు; అపరగిరి= పడమటికొండయొక్క; అవులకున్‌= అవతలివైపు; 
చనుటయున్‌= వెళ్ళినందువల్ల; ధరాధూళికిన్‌= నేల దుమ్ముకు; తోడు= సాయం; సంధ్యా= పగటికీ రాత్రికీ నడిమివేళలోని; 
రాగ= ఎరుపుతో; మిళితంబు+ఐన= కలిసినట్టి; తిమిరంబు= చీకటి; కవిసినన్‌= అలముకోగా; ఎద్దియున్‌= ఏ వస్తువూ ప్రాణీ 
దిక్కూ ఎత్తు పల్లము మొదలైనవి; కానరామిన్‌= చూడశక్యం కాకపోవటంవల్ల; చిత్తంబులు= మనస్సులు; కలంగన్‌= కలతచెందగా; 
రాత్రి యుద్దంబునకున్‌= రాత్రివేళచేసే పోరాటానికి; ఓహటించుటన్‌+చేసి= వెనుదీసినందువల్ల; మన దొరలన్‌= మనరాజులను, 
పాండవసైనికులు; తజిమినన్‌= పారిపోయేవారిని వెంబడించి తరుమగా; తాల్మి= ధైర్యము; పాటింపక= (మనదొరలు) 
వహింపక; తిరిగి= వెనుదిరిగి; పోయిరి= పారిపోయారు; జయంబు= గెలుపు; చేకొని= తీసికొని; వారు= పాండవసైనికులు; 
వీరిన్‌= మన దొరలను గురించి; నవ్వుచున్‌= పరిహాసం చేస్తూ; కవ్వడిన్‌= అర్జునుడినీ; కమలనాభునిన్‌= కృష్ణుడిని; 
ప్రశంసించుచున్‌= పొగడుతూ; చనిరి= వెళ్ళారు; ఆ+విధంబునన్‌= అట్లా; ఉభయసైన్యంబులు= కౌరవ పాండవుల రెండు 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 95 
సేనలు; నిజ= తమ తమ; శిబిరంబులకున్‌= దండువిడిసిన చోటులకు; అరిగి= వెళ్ళి; విశ్రామంబున్‌= విశ్రాంతిని; ఒందెన్‌= 


పొందాయి; అని= ఈ (ప్రకారం; చెప్పుటయున్‌= చెప్పగా; సంజయునకున్‌= సంజయునితో; ధృతరాష్టుండు= ధృతరాష్ట్ర 
మహారాజు; ఇట్టు= ఇలా; అనియెన్‌= పలికినాడు. 


తాత్సర్యం: అంతలో ప్రొద్దు (క్రుంకింది. నేలమీది నుంచి లేచిన దుమ్ముకు సాయంకాలపు సంధ్యాసమయంలోని 
ఎరుపుతో కలిసిన చీకటి తోడై అలముకొన్నది. అందువలన కనులు కనిపించటం మానేశాయి. కనుక మన దొరల 
మనస్సులు కలతచెందాయి. అందుచేత వారు రాత్రి యుద్దానికి వెనుదీశారు. దాని కారణంగా పాండవసైనికులు 
వారిని తరిమికొట్టారు. అపుడైనా వారు ధైర్యంతో నిలబడక, పారిపోయారు. అట్టా కర్షుడి మొదటినాటి యుద్దంలో 
గెలుపు పాండవసైనికుల దయింది. అందువలన వారు మన దొరలను వేళాకోళంచేస్తూ, అర్జునుడినీ, కృష్ణుడిని 
పొగడుతూ, వెళ్ళిపోయారు. అట్లా రెండు సైన్యాలూ తమ విడిదిపట్టకు వెళ్ళి విశ్రాంతి తీసికొన్నాయి - అని 
చెప్పేసరికి ధృతరాష్టుడు అతడితో ఇట్టా అన్నాడు: 


ఉ. “తెల్లము మిమ్ము నందటి వధింపంగ నయ్యమరేంద్రనందనుం 
డొల్లక పోక వాండు దన యుగ్రత సూపెద నన్న మీమహీ 
వల్లభు వారి కేల? యమవహ్నుల కైనను రూపుతోడ( బో 
జెల్లదు గాన తద్దుజవిశేషము రూఢము గాదె సంజయా! 210 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయా! ఆ= ప్రసిద్దుడైన; అమరేంద్ర నందనుండు= దేవేంద్ర పుత్రుడైన అర్జునుడు; 
మిమ్మున్‌= దుర్యోధనుని పక్షంవారిని; అందణన్‌= ఎల్లరినీ; వధింప(గన్‌= చంపటానికి; ఒల్లక= ఇష్టపడక; పోక= వెళ్ళిపోవటం; 
తెల్లము= స్పష్టమవుతున్నది; వాండయ= ఆ అర్జునుడు; తన+ఉ(గ్రతన్‌= తన తీక్షత్వాన్ని; చూపెదన్‌= చూపిస్తాను; అన్నన్‌= 
అనుకొనిన పక్షంలో; మీ మహీవల్లభువారికిన్‌+ఏల?= మీ భూపతి, దుర్యోధనుడి పక్షంవారికే అనటం ఎందుకు?; 
యమవహ్నలకున్‌+ఐనను= యముడికీ, అగ్నికీ ఐనప్పటికీ; రూపుతోడన్‌= దేహంతో; పోన్‌= తిరిగి ఇంటికి వెళ్ళటానికి; 
చెల్లదు= శక్యంకాదు; కాన= అందువల్ల; తద్‌+భుజవిశేషము= అతని బాహువులయొక్క (ప్రత్యేకత; రూఢము+కాదు+ఎ!= 


'ప్రసిదం కాదా!. 
ఠా 


తాత్సర్యం: 'ఓ సంజయా! ఇప్పుడు నీవు చెప్పిన దానినిబట్టి అర్జునుడు దుర్యోధనుడివైపు వారినందరినీ నాడే 
చంపటం ఇష్టంలేక తిరిగివెళ్ళిపోయాడు కాని, వాడు ఆనాడే తన శక్తిని పూర్తిగా చూపించదలచుకొంటే, దుర్యోధనుడే 
కాదు - యముడూ, అగ్నీకూడా తిరిగి తమ శరీరాలతో ఇళ్ళకు వెళ్ళలేరు. అతడి బాహుబలంయొక్క విశిష్టత 


సందేహం లేకుండా రూడి అయింది కదా. 


విశేషం: అర్జునుడు అమరేంద్ర నందనుడు, దుర్యోధనుడు భూపతి మాత్రుడు అనటం చేతనే అర్జునుడి విశిష్టత స్పష్టం 
అవుతున్నది. యమవహ్నలకైనా అని పేర్కొనటం సాభిప్రాయం. అందరి ప్రాణాలు తీసేవాడు యముడు. ఎవరినైనా దేనినైనా 
కాల్చగలవాడు వహ్ని. వారికి కూడా స్వశరీరాలతో తిరిగి వెళ్ళటం అశక్యం అనటం అర్జునుని పరా(క్రమానికీ ధృతరాష్ట్రుడి 
నైరాశ్యానికీ నిదర్శనం. 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


యాదవ వీరచయంబు నాటోప స । ముద్రేక ముడిపి సుభద్రం దెచ్చె 

ఖాండవం బాహుతిగా లీల నొనరించి । సప్తార్టి నత్యంత తృప్పు( జేసి 
శబరవేషము. దాల్ది చనుదెంచి తొడరిన । శివునితోం బెనంగి మెచ్చించె నతని 
గంధర్వుచే( బడ్డ కౌరవసత్తము । విడిపించె లావును వెరవు మెజియం 


ఆ. _ గాలకేయకులము. గాలునిప్రోలికి । ననిచె నఖిల నృపుల ననికి నియ్య 
కొలిపె6 గ్రీడి జగము గొనియాడ నేక కో | దండ చండ విలసితమునం గాదె! 211 


ప్రతిపదార్థం: (క్రీడి= కిరీటి, అర్జునుడు; జగము= లోకం; కొనియాడన్‌= పొగడగా; ఏక= ఒక్క; కోదండ= ధనుస్సుయొక్క; 
చండ= తీక్షమైన; విలసితమునన్‌+కాదె!= విలాసంచేతగదా!; యాదవ= యదువంశీయులైన; వీర= వీరులయొక్క; చయంబు= 
సమూహంయొక్క; ఆటోప= వేగిరంతోకూడిన; సము[ద్రేకము= పూర్తి (క్రోధాన్ని; ఉడిపి= పోగొట్టి; సుభద్రన్‌= కృష్ణుడి చెల్లెలిని; 
తెచ్చెన్‌= (బలరామాదుల సమ్మతిలేకుండా) తీసుకొని వచ్చాడు; ఖాండవంబు= ఖాండవవనాన్ని; లీలన్‌= విలాసంతో; 
ఆహుతి+కాన్‌= హోమ(ద్రవ్యం అయ్యేటట్టు; ఒనరించి= చేసి; సప్త+అర్బిన్‌= ఏడు జిహ్యలుగల అగ్నిని; అతి+అంత= మిక్కిలి; 
తృప్తున్‌= తనివి చెందినవాడిని; చేసెన్‌= కావించాడు; శబర= కిరాతునియొక్క; వేషమున్‌= రూపాన్ని; తాల్చి= ధరించి; 
చను+తెంచి= వచ్చి; తొడరిన= ఎదిరించిన; శివునితోన్‌= శంకరుడితో; పెనంగి= పోరాడి; అతనిన్‌= శంకరుని; మెచ్చించెన్‌= 
మెచ్చుకొనజేశాడు; గంధర్వు= గంధర్వుడైన చిత్రసేనునియొక్క; చేపడ్డ= చేతిలో పడిన, కౌరవసత్తమున్‌= కౌరవశ్రేష్టుడైన 
దుర్యోధనుడిని; లావును= బలము; వెరవున్‌= ఉపాయము; మెజయన్‌= ్రకాళశించేటట్ను; విడిపించెన్‌= విముక్తుడిని చేశాడు; 
కాలకేయకులమున్‌= కాలకేయులనే రాక్షసవంశాన్ని; కాలుని ్రోలికిన్‌= యముని పట్టణానికి; అనిచెన్‌= పంపించాడు, సంహరించాడు; 
అఖిల నృపులన్‌= సమస్తమైన రాజులను; అనికిన్‌= యుద్దానికి; ఇయ్యకొలిపెన్‌= అంగీకరింపజేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు ప్రపంచమంతా మెచ్చుకొనేటట్టు తన ఒక్క ధనుస్సు ఆధారంగానే కదా! - యాదవవీరుల 
విజృంభణం తగ్గించి సుభద్రను తీసికొని వచ్చాడు, ఖాండవవనాన్ని అవలీలగా హవిస్సువలె దహింపజేసి అగ్నిని 
పూర్తిగా సంతృప్తిపరచాడు, ఈశ్వరుడు కిరాతరూపంలో వచ్చి డీకొంటే అతడితో యుద్దంచేసి అతడి మెప్పు 
పొందాడు, చిత్రసేనుడనే గంధర్వుడికి బందీ అయిన దుర్యోధనుడిని తన బలంతో, ఉపాయంతో విడిపించాడు, 
కాలకేయరాక్షస వంశాన్ని సంహరించాడు, రాజులనందరినీ యుద్దాని కంగీకరింపజేశాడు! 


విశేషం: నిజానికి పాండవులమీద అసూయ కల ధృతరాష్టుడు అర్జునుడిని ప్రశంసించిన తీరు సత్యమై అతడి పరాక్రమానికి 
పెద్ద నిష్పాక్షికమైన సాక్ష్యంగా ఉన్నది, కర్ణార్ణునుల తారతమ్యాన్ని తెలుపుతున్నది. కర్ణుడు యాదవులను గెలువలేదు - 
అర్జునుడు గెలిచాడు. యాదవుల సుభద్రను వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా అర్జునుడు తీసికొనిరాగలిగితే, కర్టుడు 
దుర్యోధనుడి కూతురిని సాంబుడితో సహా బలరాముడికి జడిసి వారికి అప్పుగించవలసి వచ్చింది. శివుడిని మెప్పించటం 
కర్ణుడిపట్ల కాని, మరే కౌరవులలోకాని లేదు. కర్షుడితో సహా కౌరవవీరులను ఓడించిన గంధర్వుడు చిత్రసేనుడిని, అర్జునుడు 
శక్తియుక్తు లుపయోగించి, గెలిచి, దుర్యోధనుడిని విడిపించాడు. కాలకేయుల వంశాన్ని నశింపజేయటం దేవతలకు కూడా 
అలవికానిది - అర్జునుడు సాధించాడు. ఇట్టిపని కౌరవుల పక్షంలో చేసినవాడు లేడు. కనుక అర్జునుడి చేతిలో ఓటమి 
లజ్ఞావహం కాదని తరువాతి వచనంలో ధృతరాష్టుడనటం ఎట్టా చూచినా సమంజసమే. 


వ. కావున మనవారికి నోటమి యక్కిరీటి వలనం గలిగె నను కలుచ వారి గర్భింపం దగ దట్టి జెట్టితోడం 
బెనంగుటం బ్రశంసకుందగుదురు పదంపడి వారేమిసేసి' రనిన ధృతరాష్తునకు సంజయుం డిట్లనియె. 
212 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 97 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువల్ల; మనవారికిన్‌= మనపక్షంవారికి; ఓటమి= అపజయం; ఆ+కిరీటివలనన్‌= అటువంటి 
అర్జునుడివలన; కలిగెన్‌= సంభవించింది; అను= అనే; కలుచన్‌= కలతవల్ల; వారిన్‌; గర్జింపన్‌= నిందించటం; తగదు= 
యుక్తంకాదు; అట్టి= అటువంటి, అంతటి; జెట్టితోడన్‌= శూరుడితో; పెనంగుటన్‌= యుద్దంచేసినందువల్ల; (ప్రశంసకున్‌= 
పొగడ్తకు; తగుదురు= అర్హులు; పదంపడి= తరువాత; వారు= కౌరవులు; ఏమి; చేసిరి; అనినన్‌= అని అడుగగా; 
ధృతరాషునకు(న్‌)= ధృతరాష్ట్ర మహారాజుతో; సంజయుడు; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అందువలన అంతటి అర్జునుడివలన మనవారు ఓడిపోయారన్న కలతతో వారిని నిందించటం యుక్తం 
కాదు. అంతటి శూరుడితో యుద్దంచేశారంటేనే ప్రశంసించదగిన విషయం. ఆ తరువాత మనవారేమి చేశారో 
చెప్పుము”. అని అడిగేసరికి, సంజయుడు ధృతరాష్ట్రమహారాజుతో (క్రిందివిధంగా చెప్పుతున్నాడు. 


ఆ. అట్లు దివిసిపోయి యాటుం బోటు నొడళ్ళం।; గలయం గలిగి డప్పి గదిరి సొలయు 
దొరలు దాను నపుడు దుర్యోధనుండు విచారాభి యుక్తినున్న యవసరమున. 213 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; తివిసి= మరలి, వెనుదీసి; పోయి= వెళ్ళి; ఆటున్‌+పోటున్‌= (బాధయొక్క) తగ్గు హెచ్చులు; 
కలయన్‌+కలిగి= మిశ్రమంగా కలిగినందున; డప్పి= దాహం; కదిరి= హెచ్చి; సాలయు= ఒడళ్ళు పట్లు తప్పుతూ బాధపడుతున్న; 
దొరలున్‌= రాజులు; తానున్‌= తానూ, దుర్యోధనుండు= దుర్యోధనుడు; అపుడు; విచార+అభియుక్తిన్‌= ఆలోచనలోని 
ఆసక్తితో; ఉన్న; అవసరమునన్‌= సమయంలో. 


తాత్సర్యం: అట్టా వెనుదీసివెళ్ళిన తరువాత శరీరాలలో బాధలు తగ్గుతూ హెచ్చుతూ ఉండగా, దప్పిక ఎక్కువై 
ఒడళ్ళు పట్టు తప్పుతున్న రాజులు దుర్యోధనుడు ఆలోచనచేస్తున్న సమయంలో. 


వ. పార్టుదెస బలుకుపుట్టినం గ్రోధంబున నూర్చులు సందడింప( గర్జుండు భగ్నదంష్టంబయి విషంబులేని 
భుజంగంబునుం బోల్పం దగి పరాజయంబు నొంది దీనదశకు వచ్చియున్న యారథిక వరులం గలయం 
గనుంగొని కౌరవేశ్వరున కిట్లనియె. 214 


ప్రతిపదార్థం: పార్టుదెసకున్‌= అర్జునుని దిక్కున, అర్జునుని గురించి; పలుకు= మాట; పుట్టినన్‌= కలుగగా, రాగా; 
కర్టుడు= అంగరాజు; (క్రోధంబునన్‌= కోపంతో; ఊర్పులు= నిట్టూర్పులు; సందడింపన్‌= అధికంకాగా; భగ్న= విరిగిన; 
దంష్ట్రంబు= కోరలు కలది; అయి; విషంబులేని= గరళంలేని; భుజంగంబును= పామును; పోల్పన్‌= సాటితేవటానికి; తగి= 
అర్హుడై; పరాజయంబున్‌= ఓటమిని; ఒంది= పొంది; దీనదశకున్‌= శోచనీయస్టితికి; వచ్చి+ఉన్న= వచ్చి ఉండిన; ఆ 
రథికవరులన్‌= రథికులలో శ్రేష్టులైనవారిని; కలయన్‌= అందరినీ కలియునట్టు, ఒక్కసారి; కనుంగొని= చూచి; కౌరవేశ్వరునకున్‌= 
కురువంశీయుడైన రాజు దుర్యోధనుడితో; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: అర్జునుని గురించిన మాట రాగానే, కర్గుడికి అర్హునుడిమీద కోపంవలన నిట్టూర్పులు ఎక్కువై, కోరలు 
విరిగి విషములేని పామువంటివాడై - ఓడిపోయి దీనంగా ఉన్న రథికోత్తముల నందరిని ఒక్కసారి కలయచూచి, 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “అలవు వెరవు( దలంపం గలం డితం డన వాసి । కెక్కి నట్టి రథికు. డక్కిరీటి 
వలయు నెడల నతని వాసుదేవుండు బో । ధించు నెల్ల తెజంగు6 దేటపడంగ. 215 


ప్రతిపదార్థం: ఆ+కిరీటి= ఆ అర్జునుడు; తలటన్‌= ఆలోచింపగా; “ఇతండు= ఈ అర్జునుడు; అలవున్‌= శక్తీ; వెరవున్‌= 
యుక్తీ; కలండు= కలవాడు”; అనన్‌= అని అందరూ పలుకగా; వాసికెక్కినట్టి= సేరుపొందినటువంటి; రథికవరుండు= 
రథికులలో శ్రేష్టుడు, వాసుదేవుడు= కృష్ణుడు; వలయు= అవసరమైన, కావలసిన; ఎడలన్‌= సమయాలలో; ఎల్ల= సమస్తమైన; 
తెజంగున్‌= పద్దతినీ; తేటపడంగన్‌= విశదమయ్యేటట్టు; అతనిన్‌= అర్జునునికి; బోధించున్‌= తెలియజేస్తాడు. 


తాత్పర్యం: “ఇతడు శక్తియుక్తులు కలవాడు” అని పేరు పొందిన రథికశ్రేష్ణుడు అర్జునుడు. దానికి తోడు శ్రీకృష్ణుడు 
అవసరమైనప్పుడు అతడికి అన్ని పద్దతులు స్పష్టమయ్యేటట్లు వివరిసూ ఉంటాడు. 
ర్‌ థి ల ౧ వ 


విశేషం: కర్ణుడు వట్టి సమయాలలో 'వాయపురజ్డులాండు” అనిపించుకొన్నా సమయం వచ్చినపుడు, అందులోనూ, సేనానాయకుడుగా 
ఉన్నపుడు తన శక్తినీ, ఎదిరిశక్తినీ సరిగానే తూకం వేస్తాడు. తన వైఫల్యానికి కృష్ణుడితో సమానుడయిన సారథి తనకు 
లేకపోవటం కారణమనటానికి ఇది నాంది. 


క. అనిమిషనాథుం డిచ్చిన | ఘనశక్తికి నసుర నొడ్డి గాండివి దొలం గిం 
చిన హరి వంచన పదపడి | మన మెల్లను దెలియ వినమె? మనుజాధీశా! 216 


ప్రతిపదార్థం: మనుజ+అధి+-ఈశా!= నరేశ్వరా?, రాజా! దుర్యోధనా!; అనిమిషనాథుండు= దేవేంద్రుడు; ఇచ్చిన= నాకు 
(కవచకుండలాలిచ్చిన సమయంలో అందుకు (ప్రతిగా) ఇచ్చినటువంటి; ఘనశక్తికిన్‌= (ఎవరిమీద ప్రయోగిస్తే వారెంతటివారైనా 
వారినొకరిని మాత్రం తప్పక సంహరించగల; అర్జునుడికోసం అట్టేపెట్టిన) గొప్ప శక్తికి; అసురుడైన ఘటోత్కచుని; ఒడ్డి= 
అడ్డముగా పెట్టి; గాండివిన్‌= అర్జునుని; తొలంగించిన= ఆ శక్తినుంచి తప్పించిన; హరి= కృష్ణునియొక్క; వంచన= మోసం; 
పదపడి= అది జరిగిన తరువాత; తెలియన్‌= తెలియగా; మనము+ఎల్లను= మనమందరము; వినము+ఎ?= విన్నాము కాదా? 


తాత్సర్యం: రాజా! దేవేంద్రుడు నాకు గొప్పశక్తి నిస్తే నేను దానిని అర్జునుడికొరకు అట్టేపెడితే, దానికి ఘటోత్కచుడిని 
అడ్డంపెట్టి, అర్జునుడిని తప్పించి, కృష్ణుడు చేసిన మోసం ఆ తరువాత మనమంతా విన్నాము కదా! 


విశేషం: కర్షుడి మాటనేర్చూ, లోకస్వభావమూ ఈ పద్యంలో తెలుస్తున్నాయి. ఘటోత్కచుడు సర్వనాశనం చేస్తూ ఉంటే కౌరవ 
పక్షీయులందరూ ప్రయోగించుమని కోరితే కర్షుడు ప్రయోగించాడు. 'దానితో అర్జునుడిని చంపి ఉండేవాడిని. కృష్ణుడు 
మోసంచేశాడు. అర్జునుడిని చంపనిచ్చాడు కాదు" అంటున్నాడు. 


క. అగుగాక యతని నాతని | మగంటిమియును నేర్చునెల్లి మాన్టెద నీ కుం 
బగ యనియెడు మాటయు ని । జ్ఞగమునం గలుగంగనీను జగతీనాథా!' 217 


ప్రతిపదార్థం: జగతీనాథా!= భూపతీ దుర్యోధనా!; అగుగాక అట్టాగేకానీ; అతనిన్‌= ఆ అర్జునుడినీ; ఆతని= ఆ 
అర్జునుడియొక్క; మగటిమియును= పౌరుషమూ; నేర్చున్‌= చాతుర్యమూ; ఎల్లి= రేపు; మాన్చెదన్‌= పోగొట్టుతాను; నీకున్‌= 
(నా వంటివాని మిత్రుడవయిన) నీకు; పగ= విరోధం; అనియెడు= అనే; మాటయున్‌= మాటకూడా; ఈ+జగమునన్‌= ఈ 
లోకంలో; కలుగంగన్‌+ఈను= ఉండనివ్వను, ఇకపై పుట్టనివ్వను. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 99 


తాత్సర్యం: అట్లాగే కానిమ్ము, రాజా!, ఆ అర్జునుడినీ, అతడి పౌరుషాన్నీ, నేర్పునీ రేపు లేకుండా చేస్తాను. ఈ 
లోకంలో నీకు (పగవాడినే కాదు) పగ అనే మాటే ఉండనివ్వను, పుట్టనివ్వను.' 


కర్లుని రెండన నాంటి యుద్ధము (సం. 8-22-10) 


వ. అనినం బ్రియం బంది నీనందనుం డతనిం దగువారలను నిజనివాసంబులకుం బోవం బనిచి తానును 
నభ్యంతర మందిరంబున కరిగి నారాత్రి సుఖనిద్ర సేసి రేపకడ సమస్త జనంబులు సంగ్రామంబునకు నడచి 
రంత నక్కడ నుక్కుమిగిలి పాండవబలంబులుం దోతెంచె ధర్మనందనుండు బృహస్పతి మతంబున దుర్ణయ 
వ్యూహంబు వన్నించినం జూచి మనవారును దానికిం బ్రతిగా మోహరించుటకై రాధేయు రాకకు నెదురు 
చూచుచు నొకభంగిం బన్ని రనిన విని యాంబికేయుండు. 218 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్లా చెప్పగా; ప్రియంబు+అంది= ప్రీతి పొంది; నీ నందనుండు= నీ కుమారుడైన దుర్యోధనుడు; 
అతనిన్‌= కర్షుడినీ; తగువారలను= తగినవారినీ; నిజ తమతమ; నివాసంబులకున్‌= విడిది పట్టులకు; పోవన్‌= వెళ్ళటానికి; 
పనిచి= సెలవిచ్చి; తానును= స్వయంగా తానూ; అభ్యంతర= లోపలి; మందిరమునకున్‌= నివాసానికి; అరిగెన్‌= వెళ్ళాడు; 
సమస్త జనంబులు= ఎల్ల జనులూ; ఆ రాత్రి= నాటి రాత్రి; సుఖ= సుఖకరమైన; నిద్ర+చేసి= నిద్రపోయి; రేపకడ= ఉదయమే; 
సం[గ్రామంబునకున్‌= యుద్దానికి; నడిచిరి= వెళ్ళారు; అంతన్‌= అంతలో; ఆ+కడన్‌= పాండవ పక్షంలో; ఉక్కుమిగిలి= బలం 
అతిశయించి; పాండవ బలంబులున్‌= పాండవుల సైన్యాలూ; తోతెంచెన్‌= కనిపించాయి; ధర్మనందనుండు= ధర్ముని 
పుత్రుడైన యుధిష్టరుడు; బృహస్పతి= దేవమంత్రి అయిన బృహస్పతియొక్క; మతంబునన్‌= అభిప్రాయం (ప్రకారం; దుర్ద్ణయ 
వ్యూహంబు= దుర్ణయమనే మొగ్గరం; పన్నించినన్‌= ఏర్పాటు చేయించగా; చూచి; మనవారును= మన పక్షంలోనివారు; 
దానికిన్‌= ఆ దుర్ణయ వ్యూహానికి; ప్రతిగాన్‌= ఎదిరిగా, సాటిగా; మోహరించుటకై= పన్నటంకోసం; రాధేయు= కర్షునియొక్క; 
రాకకున్‌= రావటానికి; ఎదురుచూచుచున్‌= నిరీక్షణచేస్తూ; ఒక భంగిన్‌= ఒక రీతిగా; పన్నిరి= మోహరించారు; అనినన్‌= అని 
చెప్పగా; విని= ఆలకించి; ఆంబికేయుండు= అంబిక కుమారుడయిన ధృతరాష్ట్రుడు. 


తాత్పర్యం: ఆవిధంగా కరుడు చెప్పేసరికి నీ కొడుకు దుర్యోధనుడు చాలా సంతోషించాడు. కర్టుడినీ, తాను 
చెప్పదగిన వారినీ 'మీ నివాసాలకు వెళ్ళం” డని పంపించాడు. తానూ లోపలినివాసానికి వెళ్ళాడు. అందరూ ఆ రాత్రి 
సుఖంగా నిద్రపోయారు. మర్నాడు ప్రొద్దున్నే యుద్దానికి అందరు బయలుదేరారు. ఇక ఆ పాండవపక్షంలో సైన్యాలు 
బలం అతిశయించినట్లు అగుపించగా ధర్మపు(త్రుడు బృహస్పతి అభి[ప్రాయానుగుణంగా దుక్ణయవ్యూహం 
మోహరింపజేశాడు. దానిని చూచి, మనవారు దానికి దీటుగా వ్యూహం పన్నటంకొరకు కర్షుడు ఎప్పుడు వస్తాడా- 
అని ఎదురు చూస్తూ అందాకా ఒక మాదిరి మొగ్గరంగా ఏర్పడ్డారు' అని చెప్పాడు. అది విని ధృతర్మాష్టుడు. 


క శీతార్తజనంబులు ప్ర । ద్యోతను నుదయంబు గోరుచున్న కరణిం దా 
నేతేరం గోరు జనులకు । నాతండు నిజ తేజమున( బ్రియం బొసంగినొకో? 219 


ప్రతిపదార్థం: శీత= చలిచేత; ఆర్త= పీడితులైన; జనంబులు= జనులు; ప్రద్యోతను= సూర్యునియొక్క; ఉదయంబు; 
కోరుచున్‌= కావాలనుకొంటూ; ఉన్న= ఉండిన; కరణిన్‌= రీతిగా; తాను= కర్షుడు; ఏగు+తేరన్‌= రావటానికి, రావటం; కోరు= 
కాంక్షించే; జనులకున్‌; ఆత(డు= కర్షుడు; నిజతేజమునన్‌= తన పరాక్రమంతో; ప్రియంబు= ప్రీతిని; ఒసలెనొకో?= ఇచ్చాడా, 


కలిగించాడా? 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'చలితో బాధపడుతున్న వాళ్ళు ప్రొద్దు పొడుపుకోసం ఎదురుచూస్తున్నట్టుగా తన రాకకొరకు 
ఎదురుచూస్తున్న వారికి కర్టుడు తన పరా[క్రమంతో సంతోషం కలిగించాడా? 


విశేషం: అలం: ఉత్రేక్ష సూర్యుడు తన తేజస్సుతో చలిని పోగొట్టి వెచ్చదనాన్నిస్తాడు. ఓటమితో బాధపడుతున్న జనానికి 
ఆ బాధను పోగొట్టి కర్ణుడు తన తేజస్సుతో (పరాక్రమంతో) సంతోషం కలిగించాడా? కాంతీ, పరాక్రమమూ అన్న అర్థాలు 
కల తేజళ్ళబ్దప్రయోగం ఇక్కడ రమణీయం. 


ఉ.  అమ్మెయి ధర్మనందనుని యగ్గలికం దొలునాండు రాజు బ 
న్నమ్ములపాటు సూచుచు రణంబుకడంక దొటింగి చన్న బం 
టెమ్మెయి నద్దినంబున నహీనపరాక్రమలీల సూపెనో 
తమ్ము నెలుంగరేమియు నతండును నాత(డు నేమి సేయుదున్‌? 220 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; ధర్మనందనుని= ధర్మపుత్రుడైన యుధిష్టిరునియొక్క; అగ్గలికన్‌= విజృంభణంతో; 
తొలునాండు= తాను సేనా నాయకత్వం వహించిన మొదటి రోజు; రాజు= తన ఏలిక అయిన దుర్యోధనునియొక్క; 
బన్నమ్ములపాటు= కష్టాలు పడటం; చూచుచున్‌= చూస్తూ; రణంబు= యుద్దంయొక్క; కడంక= పూనిక; తొజంగి= విడిచి; 
చన్న= వెళ్ళిన; బంటు= వీరుడు; ఏ+మెయిన్‌= ఏ రీతిగా; ఆ+దినంబునన్‌= రెండవనాడు; అహీన= గొప్పు; పరాక్రమ= 
విక్రమంయొక్క; లీల= విలాసం; చూపెనో= చూపించాడో; అతండును= కరుడు; ఆతండున్‌= దుర్యోధనుడు; తమ్మున్‌= 
తమగురించి కూడా; ఎణుంగరు= తెలిసినవారు కారు; ఏమి+చేయుదున్‌= నేను ఏమిచేయాలి? 


తాత్సర్యం: కరుడు తాను సేనా నాయకుడుగా ఉండి యుద్దం నడిపిస్తున్న మొదటినాడే యుధిష్టిరుడు విజృంభించి, 
ఎవరినో కాదు రాజు దుర్యోధనుడిని అన్ని బాధలు పెట్టితే, కళ్ళారా చూచి కూడా అడ్డలేక తప్పించుకొన్న వీరుడు, 
ఆ రాజుకు నమ్మిన బంటు, రెండవనాడు మహాపరాక్రమం చూపించాడా? ఈ కర్షదుర్యోధనులకు తమశక్తి ఏమిటో 
తమకు తెలియదు. ఇక వీళ్ళను కాపాడటానికి నేను చేయగలిగింది ఏమున్నది? 


విశేషం: ధృతర్మాష్టుడికి ఈ దశలో కలిగిన నిరాశా తన కుమారుడి మూర్ధత్వం మీదా, అతడిని ఎగసన ద్రోసినవారి 
నిష్పయోజకత్వం మీదా కలిగిన ఏవమూ మరెన్నడూ కలుగలేదు. 'తమ్మున్‌ ఎజుంగరు' అనటంలో 'నొ తో తిక్కన్నగారు 
మహార్జాన్ని సాధించారు. ఎవరికైనా ఎదుటివారి శక్తి ఎంతటిదో తెలియదంటే అర్థం చేసికొనవచ్చును; వీళ్ళకు ధర్మజాదుల 
శక్తి సరిగా తెలియలేదు. పోనీ, తమ శక్తి ఏ పాటిదో అది అయినా తప్పక తెలిసి ఉండాలి కదా! 'వీళ్ళ కది కూడా తెలియక 
చెడిపోతున్నారు' అని బాధ. అట్టాగే రాజు బంటు పదాల ప్రయోగం. ఎంతమైత్రీ అభేదభావమూ చూపినా, దుర్యోధనుడు 
రాజు, కర్ణుడు బంటు. బంటుపని ప్రాణాలిచ్చి అయినా తన రాజు మానప్రాణాలు కాపాడటం. ఈ కర్టుడు దుర్యోధనుడి 
అవమానమూ, ప్రాణాలు పోయే పరిస్థితి చూచి కూడ తప్పించుకొని పోయాడు కాని, చేసిందేమీ లేదు. ఇతడి మీద నమ్మకం 
దుర్యోధనుడికి. ఈ కర్ణుడు ఘోషయా(త్రలోనూ ఇంతే చేశాడు. అవతలి వాడు గంధర్వుడు కదా అని సరిపెట్టుకొని ఉండాలి. 
అలా చేయలేదు. ఈ కర్షుడు అప్పుడూ అంతే - ఇప్పుడూ అంతే. ఏమి చేయుదున్‌' అని బాధపడటం కంటే నేను 
చేయదగింది ఏముంది అన్నది ధృతరాష్ట్రుని అభిప్రాయం, అసహాయత. 


తే. కర్ణుం డట్టె? కలన గౌంతేయ వర్గంబు€ | గృష్టయుతముగా(గ గెలవ6 జాలు 
నేమి సెప్పం గలదు? మీ మానవేంద్రుని చిత్తమాంద్య మతని( జెజుపకున్నె? 221 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 101 


ప్రతిపదార్థం: కర్చుండు+అట్టె?= కర్గుడటే= కర్గుడా?; కలనన్‌= యుద్దంలో; కౌంతేయ వర్గంబున్‌= కుంతీపుత్రుల పక్షాన్ని; 
కృష్ణయుతము+కాంగన్‌= కృష్ణుడితోపాటుగా; గెలువన్‌+చాలున్‌= జయించటానికి సమర్జుడవుతాడు; చెప్పన్‌= చెప్పటానికి; 
ఏమికలదు?= ఇంకేమున్నది; మీ మనుజపతి= మీ రాజు దుర్యోధనుడియొక్క; చిత్త= మనస్సుయొక్క; మాంద్యము= 
జడత్వము; అతనిన్‌= దుర్యోధనుని; చెణుపకున్నె?= సంహరించకుండా ఉంటుందా? 


తాత్పర్యం: కర్షుడు పాండవపక్షాన్ని కృష్ణునితో కూడ యుద్దంలో జయించగలుగుతాడా? దుర్యోధనుడి మనస్సు 
మందగించింది. అది అతడిని నాశనం చేయకుండా ఉంటుందా? 


క. సౌబలు నీతియు. గర్జు భు । జాబలమును గూడి తనకు సామ్రాజ్యం బీ 
గా బలసి వెలయు వాండై | యా బే లూఅడు మనంబునం దేప్రొద్దున్‌. 222 


ప్రతిపదార్థం: సౌబలు= సుబలుని కొడుకైన శకునియొక్క; నీతియున్‌= కపటనీతి; కర్షు= అంగరాజుయొక్క; భుజాబలమును= 
భుజబలము; కూడి= కలిసి; తనకున్‌= దుర్యోధనుడికి; సామ్రాజ్యంబు= చక్రవర్తిత్వాన్ని, విశాలమైనరాజ్యాన్ని; ఈంగాన్‌= 
ఈయగా; బలసి= అతిశయించి; వెలయువాండు+ఐ= విలసిల్లేవాడై; ఆ బేల= ఆ అవివేకి దుర్యోధనుడు; మనంబునందున్‌= 
మనస్సులో; ఏ ప్రొద్దున్‌= ఎల్లప్పుడూ; ఊటడున్‌= ఊరడిల్లుతూ ఉంటాడు. 


తాత్సర్యం: ఆ అవివేకి దుర్యోధనుడు, శకుని కపటనీతీ, కర్టుని బాహుబలమూ తనకు విశాల సామ్రాజ్యాన్ని 
తెచ్చిపెట్టుతాయని మనస్సులో ఎల్లప్పుడూ ఊరడిల్లుతూ ఉంటాడు. 


క. జూదంబునాండు మొలచిన | యాదుర్దశ పెరింగి సంజయా! నిర్జర దుః 
ఖోదయపరంపరా సం । పాదినియై మనసునిట్లు పలిగొనియెడినే? 223 


తిపదార్థం: సంజయా!; జూదంబునాండు= జూదమాడిననాడు; మొలచిన= పుట్టిన; ఆ దుః+దశ= ఆ చెడుదశ; పెరిగ= 
ద్దదై; నిర్భర= నిండైన; దుఃఖ+ఉదయ= దుఃఖాల పుట్టుకలయొక్క; పరంపరా= వరుసలను; సంపాదిని+ఐ= సమకూర్చేది 


అయి; మనసున్‌= మనస్సును; ఇట్టు= ఈ విధంగా; వజిగొనియెడినే= (బ్రద్దలు చేస్తుందా? 


బీ 


తాత్పర్యం: సంజయా! జూదమాడిననాడు పుట్టింది దుర్దశ. అది [క్రమంగా పెరుగుతూ దుఃఖం తరువాత 
దుఃఖాన్ని తెచ్చిపెడుతూ మనస్సును (బ్రద్దలు చేస్తున్నది. ఇది ఇంత బాధపెడుతుందా? 


విశేషం: అంతవరకూ జీవితం ఒక రాతిభవనంవలె సుఖంగా ఉన్నది. రాతిభవనం మీద రావిమొక్క మొలచినట్టు ఈ 
జీవితంలో దుర్దశ జూదంనాడు ప్రారంభమయినది. మొక్క పెరుగుతూ ఉంటే భవనం బీటలు వారుతూ ఉంటుంది. ఈ 
పరిస్థితిని గమనించే ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. 
క. దుర్యోధనుచేసిన యవ । కార్యంబున వచ్చినట్టి కష్టంబులు దా 

త్పర్యంబున వినియెద. బ్రతి । కార్యంబులు గామి మనసు గందుచునుండన్‌. 224 
ప్రతిపదార్థం: దుర్యోధను చేసిన= దుర్యోధనుడు కావించిన; అవకార్యంబునన్‌= చెడు పనిచేత; వచ్చినట్టి కష్టంబులు= 


కలిగిన కష్టాలు; తాత్సర్యంబునన్‌= తత్పరత్వం, ఆసక్తితో; ప్రతికార్యంబులు= మారుచేయదగినవి; కామిన్‌= కాకపోవటంచేత; 
మనసు= హృదయం; కందుచున్‌= తాపం పొందుతూ; ఉండన్‌= ఉండగా; వినియెదన్‌= వింటున్నాను. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దుర్యోధనుడు చెడుపని చేశాడు. దానివలన కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే వాటికిపుడు చేయదగిన 
ప్రతిక్రియ లేదు. అందువలన మనస్సుకు బాధకలుగుతుండగా, ఆ కష్టాలను గురించి వింటున్నాను. 


క, _ పాండునృపుసుతులలో నొ । క్కండైనను నొవ్వ( డింతకును మును వనితా 
మండలి చేరువ మెల౮గెడు | గండున మెటిసెదరు కురునికాయము నడుమన్‌. 225 


ప్రతిపదార్థం: పాండు నృపు= పాండురాజుయొక్క; సుతులలోన్‌= కుమారులలో; ఒక్కండు+అయినను= ఒక్కడు కూడా; 
ఇంతకున్‌+మును= ఇప్పటికి పూర్వం; నొవ్వ(డు= బాధపొందడు; (వారు= పాండవులు); కురునికాయము= కురు వీర 
సమూహంయొక్క; నడుమన్‌= మధ్య; వనితా= (స్త్రీల; మండలి= సమూహంయొక్క; చేరువన్‌= సమీపంలో; మెలలౌడు= తిరిగే; 
గండునన్‌= పౌరుషంతో; మెజసెదరు= ్రకాళిస్తున్నారు. 


తాత్పర్యం: పాండురాజు కొడుకులలో ఇంతవరకూ దెబ్బతిన్న వా డొక్కడూ లేడు. మన వీరుల మధ్య (స్త్రీలలో 
తిరిగినంత పౌరుషంతో పాండవులు తిరుగుతున్నారు. 


వ. దైవంబు బలవంతం బనిన విని సంజయుం డజ్జిననాథునితో 'దేవా! వినుము. వగచినం గృతపడిన కార్యంబు 
గ్రమ్మణం బొడమునే? డెందము గుందునంతియకాక యట్లుంగాక నీవుసేసిన యదియ చూవె ఫలించె 
భండనంబు వలదని యెన్ని భంగులం జిప్పినం బాండవులకుం గీడు దలంచి యప్పలుకులు గైకొనవైతివి 
వారలవలన ము న్ననేక పాపంబు లాచరించితి నీవలన జనక్షయంబు వాటిల్లెం గావున గడవంబడిన దానికి 
వగవం బనిలేదు దారుణంబైన రణప్రకారంబు విను' మనుటయు నతండు 'కర్ణుండట్లు దడసిన కారణంబుC 
దొడంగి యెటింగింపు' మనుటయు నమ్మానవేశ్వరునకు నా సూతనందనుం డిట్లనియె. 226 


ప్రతిపదార్థం: దైవంబు= విధి; బలవంతంబు= బలం కలది; అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; సంజయుండు= 
సంజయుడు; ఆ+జననాథునితోన్‌= ఆ రాజుతో; దేవా= రాజా!; వినుము= విను; వగచినన్‌= దుఃఖించినందువల్ల; డెందము= 
హృదయం; కుందున్‌= బాధపడును; అంతియకాక= అంతేగానీ; కృతము+పడిన= కడచిన; కార్యంబు= పని; (క్రమ్మణన్‌= 
మరల; పొడమున్‌+ఏ?= కలుగునా, జరుగునా?; అట్టున్‌+కాక= అట్టా మాత్రమేకాక; (కడచిన పనితిరిగి రాకపోవటమే, మనసు 
బాధపడటమూ మాత్రమే కాక); నీవు; చేసిన+అదియ+చూవె= నీవుచేసినదే సుమా!; ఫలించెన్‌= పండినది, ఇలా పరిణమించినది; 
భండనంబు= యుద్దం వలదు+అని= వద్దని; ఎన్ని= ఎంత సంఖ్యకల; భంగులన్‌= విధాలుగా; చెప్పినన్‌= వినిపించినా; 
పాండవులకున్‌= నీ తమ్ముడే అయిన పాండురాజు కుమారులకు; కీడు= హాని; తలంచి= తలపెట్టి, కావాలని; ఆ+పలుకులు= 
ఆ మాటలు; కైకొనవు+ఐతివి= స్వీకరించావు కావు; వారల వలనన్‌= వారి విషయంలో; మున్ను= ఇదివరకు; అనేక= చాలా; 
పాపంబులు= పాపపు పనులు; ఆచరించితి(వి)= చేశావు; నీవలనన్‌= నీ వల్ల; జనక్షయంబు= జనుల నాశం; పాటిలైను= 
కలిగింది; కావునన్‌= కనుక; కడవం బడిన దానికిన్‌= కడచిన దానికి; వగవన్‌= విచారించవలసిన; పని= కార్యం; లేదు; 
దారుణంబు+ఐన= భయంకరమైన; రణ(ప్రకారంబు= యుద్దంయొక్క రీతి; వినుము; అనుటయున్‌= అని పలుకగా; 
అతండు= ధృతరాష్ట్రుడు; కర్గుండు; అట్టు; తడసిన= ఆలస్యం చేసిన; కారణంబున్‌; తొడంగి= ప్రారంభించి మొదటినుంచీ; 
ఎజింగింపుము= తెలియజేయుము; అనుటయున్‌= అని పలుకగా; ఆ+మానవేశ్వరునకున్‌= ఆ (ప్రజానాథునికి, ఆ రాజుకు; 
ఆ= ప్రసిద్దుడైన; సూతనందనుండు= సూతుడి పుత్రుడైన సంజయుడు; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: ఇంతకూ విధి బలం కలది” అనేసరికి, సంజయు డా మాటలు విని ధృతర్మాష్టుడితో “రాజా! వినుము; 
కడచిన పనికి విచారించినందువలన అది (సరిచేయటానికి) తిరిగిరాదు; పైగా మనస్సు బాధపడుతుంది. అంతకంటె 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 103 


ప్రయోజనం లేదు. అదీకాక, (ఇది దుర్యోధనుడు చేసిన దాని ఫలం కాదు) నీవు చేసిన దానికే ఫలం ఇట్టా కలిగింది. 
యుద్దం వద్దు అని ఎన్ని విధాల చెప్పినా యుద్దం తప్పించటానికి ఒప్పుకొన్నావు కావు. పాండవులకు హాని 
చెయ్యాలన్న ఆలోచన నీకుండటమే అందుకు కారణం. ఇదివరకు నీవు పాండవులకు ఎన్నో పాపకార్యాలు చేశావు. 
నీవలననే ఈ జననాశం సంభవించింది. అందువలన గతించిన దానికి విచారించవలసిన పని లేదు. భయంకరమైన 
యుద్దం జరిగి తీరుతుంది వినుము.” అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు 'కర్టుడు యుద్దానికి రావటానికి ఎందుకు 
ఠా లు ac) ఠా 

ఆలస్యం చేశాడో అక్కడనుండి మొదలుపెట్టి చెప్పుము.” అన్నాడు. ఆ తరువాత సంజయుడు ధృతర్మాష్టుడితో ఇట్టా 
చెప్పాడు: 
క రేపకడ సకల బలములు । భూపాలురు వెడలి నడువ. బోరికి బిదపన్‌ 

నీపుత్తు(డు వెడలెను సా । టోపత6 దమ్ములును గర్జుండును దో నడవన్‌. 227 
ప్రతిపదార్థం: రేపకడ= ఉదయమే; పోరికన్‌= యుద్దానికి; సకలబలములు= సమస్త సైన్యాలూ; భూపాలురున్‌= రాజులు; 
వెడలి= బయలుదేరి; నడువన్‌= వెళ్ళగా; పిదపన్‌= తరువాత; నీ పుత్రుడు= నీ కుమారుడు దుర్యోధనుడు; సాటోపతన్‌= 


ఆడంబర భావంతో; తమ్ములున్‌= తన తమ్ముళ్ళూ; కర్గుడును= సేనా నాయకుడైన కర్ణుడూ; తోన్‌= తనతోపాటు; 
నడవన్‌= రాగా; వెడలెను= బయలుదేరాడు. 


తాత్సర్యం: తెల్లవారగానే, యుద్దానికి సమస్త సైన్యాలూ, రాజులూ బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత దుర్యోధనుడు 
ఆడంబరంగా తన తమ్ముళ్ళూ, కర్షుడూ తనతోకూడా రాగా బయలుదేరాడు. 


వ. అయ్యవసరంబున. 228 


ప్రతిపదార్థం: ఆ= దుర్యోధనాదులు బయలుదేరిన; అవసరంబునన్‌= సమయంలో. 


తాత్సర్యం: ఆ దుర్యోధనాదులు బయలుదేరిన సమయంలో. 


సీ. రథము రథమ్ము( జేరంగందెచ్చి యమ్మేది । నీశ్వరుతోం గర్జుం డిట్టు లనియె 
'నాకు( గృత్యంబు లనేకముల్‌ గలిగె ము । న్నా ధనంజయునకు నట్ల కాన 
యీరసంబున మాకు నిద్దజ కొండొరు । విడువక పెనంగ6 జొప్పడద యింక 
గలహ మొక్క మొగంబు గావున నేం డేము । దలపడి పోరుదు మలవు€ జలము 


ఆ. నుల్లసిల్ల నొక్క రొకరుని నొంపను | జంప. జూతు మా నిలింపనాథు 
వలనంగన్నశక్తి వొలియుట నా మీ(ద | నలుకు లేక తటుము నాత( డధిప! 229 


ప్రతిపదార్థం: కర్టుండు= అంగరాజు; రథము= తన తేరు; రథమ్మున్‌= దుర్యోధనుని రథాన్ని; చేరంగన్‌= సమీపించేటట్టు; 
తెచ్చి= తోలించి తీసికొనివచ్చి; ఆ+మేదినీ+ఈశ్వరునితోన్‌= ఆ భూపతితో, దుర్యోధనుడితో; ఇట్టులు= ఇట్టా; అనియెన్‌= 
అన్నాడు; అధిప!= ప్రభూ!; మున్ను= ఇదివరకు; నాకున్‌= నాకు; కృత్యముల్‌= పనులు; కలిగెన్‌= సంభవించాయి; ఆ= నా 
ప్రతివీరుడైన; ధనంజయునకున్‌= అర్జునునికీ; అట్ల= అట్లాగే (కృత్యాలు కలిగాయి); కాన= కనుక; ఈరసంబునన్‌= 
కోపంతో; మాకున్‌= నాకూ అర్జునుడికీ; ఇద్దణుకున్‌= ఇద్దరికీ; ఒండొరున్‌= ఒకరు ఒకరిని; విడువక= విడిచిపెట్టకుండా; 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెనంగన్‌= యుద్దంచేయటానికి; చొప్పడదు+అ= కలుగనేలేదు; ఇంకన్‌= ఈపైని; కలహము= యుద్దం; ఒక్క= ఒక; 
మొగంబు= ముఖంకలది, ఏకముఖంగా అవుతుంది; కావున; నేండు; ఏము= నేనూ, అర్జునుడూ; తలపడి= ఎదిరించి; 
అలవున్‌= సామర్థ్యమూ; చలమున్‌= పట్టుదలా; ఉల్లసిల్లన్‌= (ప్రకాశింపగా; పోరుదుము= యుద్దంచేస్తాము; ఒక్కరు= ఒకరు; 
ఒకరునిన్‌= మరొకరిని; నొంపను= నొప్పించటానికి; చంపన్‌= సంహరించటానికీ; చూతుము= (ప్రయత్నిస్తాము; ఆ= (ప్రసిద్ధుడైన; 
నిలింపనాథులవలనన్‌= దేవేం(ద్రునివల్ల; కన్న= పొందిన; శక్తి= శక్తి అనే ఆయుధం; పొలియుటన్‌= (ఘటోత్కచుడి పై 
ప్రయోగించినందున) పోవటంవల్ల; అతడు= అర్జునుడు; అలుకులేక= భయంలేకుండా; నా మీ(దన్‌= నాపైని; తజుమున్‌= 
పడతాడు. 


తాత్సర్యం: కర్షుడు తన రథం దుర్యోధనుడి రథానికి దగ్గరగా పోనిచ్చాడు. అతడితో ఇట్టా అన్నాడు. “ప్రభూ, 
ఇదివరకు నేను చేయవలసిన పనులు అనేకమున్నాయి. అర్జునుడికీ అట్టాగే ఉన్నాయి. అందువలన మేమిద్దరమూ 
ఒకరినొకరు ఎదిరించి విడిచిపెట్టకుండా పట్టుదలతో పోరాడే అవకాశం దొరకనే లేదు. ఇకమీద యుద్ధం ఏకముఖంగా 
నడుస్తుంది. అందువలన ఈవేళ మేము డీకొని మా సామర్థ్యమూ, పట్టుదలా ఉపయోగించి పోరాడుతాము. 
ఒకరినొకరం బాధించటానికీ, చంపటానికీ ప్రయత్నిస్తాము. ఇంద్రుడు నా కిచ్చిన శక్తి లేకుండా పోయినందువలన 
అర్జునుడు భయంలేకుండా నా మీద పడగలడు. 


వ. అప్పుడు చే నెత్తురు గాకుండ నక్కిరీటి గీటడంగించు విధం బూహింపుము. 230 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; చే= చేతికి; నెత్తురు+కాక+ఉండన్‌= రక్తం అంటకుండా, (శ్రమలేకుండా, సులభంగా; 
ఆ+కిరీటిన్‌= ఆ అర్జునుని; గీటు+అడంగించు= బలం అణగగొట్టే, సంహరించే; విధంబు= (ప్రకారం; ఊహింపుము= 
ఆలోచించుము. 


తాత్సర్యం: అటువంటి సమయంలో (శ్రమలేకుండా అర్జునుడిని సంహరించే ఉపాయం గురించి ఆలోచించుము. 


చ. సరియగు నాకు దివ్యశరజాలములం దలపోసి చూడ న 

న్నరుండు దృఢత్వ లాఘవగుణంబుల( దక్కున దూరపాత వి 

స్పురణం గరంబు వట్రపడు భూవర! సౌష్టవరేఖ నేమియున్‌ 

దొరయండు ధైర్యశౌర్య పటు దోర్విభవంబుల హీనుండెంతయున్‌. 231 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ, దుర్యోధన మహారాజా!) ఆ+నరుండు= ఆ అర్జునుడు; తలపోసి= ఆలోచించి; చూడన్‌= 
పరిశీలించగా; దివ్య= స్వర్గంలో జన్మించిన, గొప్పవైన; శర= అమ్ములయొక్క ఆయుధాలయొక్క; జాలములన్‌= సముదాయాలలో; 
నాకున్‌= నాతో; సరి= సమానుడు; అగున్‌= బౌతాడు; దృఢత్వ= గట్టిదనం; లాఘవ= చురుకుదనం-అనే ఈ; గుణంబులన్‌= 
లక్షణాలలో; తక్కువ= నాకంటే తక్కువవాడు; దూరపాత= దూరంలో ఉన్న లక్ష్యంపై ఆయుధాన్ని ప్రయోగించడంలోని; 
విస్ఫురణన్‌= ప్రకాశంతో; కరంబు= చాలా; వట్రము+పడున్‌= తక్కువ అవుతాడు; సౌష్టవరేఖన్‌= నేర్పు తీరులో; ఏమియున్‌= 
ఏ కొంచెమూ; దొారయండు= సాటికాడు; ధైర్య= ధీరత, నిలకడలోనూ; శౌర్య= శూరత్వంలోనూ; పటు= గట్టి; దోః= 
చేతులయొక్క; విభవంబులన్‌= శక్తిలోనూ; ఎంతయున్‌= చాలా; హీనుండు= తక్కువవాడు. 


తాత్సర్యం: దుర్యోధన మహారాజా! అర్జునుడి వద్ద దివ్యాయుధాలున్నాయి. -ఈ ఒక్క విషయంలో మాత్రం అతడు 
నాతో సమానుడవుతాడు. కాని, గట్టిదనంలోనేమి, చురుకుదనంలోనేమి, నాకంటె తక్కువ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని 
కొట్టటంలో చాలా తక్కువ. నేర్పులో పోలికే లేదు. ధైర్యంలోనూ, శౌర్యంలోనూ, బాహుబలంలోనూ ఎంతో తక్కువ. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 105 


క మును విశ్వకర్మ దేవేం । ద్రునకై నిర్మించె మహిత రూపము విజయం 

బను చాపము దానను బహు । దనుజుల మర్దించె నత( డుదగ్రస్పూర్తిన్‌. 232 
ప్రతిపదార్థం: మును= పూర్వం; విశ్వకర్మ= దేవతల శిల్పి, మహితరూపము= గొప్ప ఆకారం కల; విజయంబు+అను= 
విజయం అనే పేరుకల; చాపము= ధనుస్సును; దేవ+ఇంద్రునకై= దేవేంద్రుడి కొరకు; నిర్మించెన్‌= చేశాడు; అత(డు= 
దేవేంద్రుడు; దానను= ఆ ధనుస్సుతో; ఉదగ్ర స్పూర్తిన్‌= గొప్ప భయంకరమైన (ప్రకాశంతో; బహుదనుజులన్‌= పెక్కుమంది 


రాక్షసులను; మర్చించెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: పూర్వం విశ్వకర్మ దేవేంద్రుడి కోసం ఒక పెద్ద విల్లు తయారుచేశాడు. దానిపేరు విజయం. దానితో 
దేవేంద్రుడు భయంకరంగా ప్రకాశిస్తూ ఎందరినో దానవులను సంహరించాడు. 


చ. పరిచయసక్తచిత్తుడయి భార్గవరామున కాత. డిచ్చినం 

బరుష పరాక్రమమ్మున నృపాలుర నెల్లను నమ్మహాభుజుం 

డిరువదియొక్కమాటు సమయించె. దదీయ నితాంతశక్తి న 

ప్పరమదయాపరుం డొసగ బార్థివ! నాకది గూర్చి పెంపునన్‌. 233 
ప్రతిపదార్థం: పార్థివ!= రాజా! ఆత(డు= దేవేంద్రుడు; పరిచయ= స్నేహంచేత; సక్త= తగుల్కొనిన; చిత్తుడు+అయి= 
మనస్సు కలవాడై; భార్గవ రామునకున్‌= భృగువంశీయుడైన పరశురాముడికి; ఇచ్చినన్‌= ఈయగా; ఆ+మహాభుజుండు= ఆ 
గొప్ప బాహువులుగల పరశురాముడు; ఇరువది యొక్క మాణు= ఇరవై ఒక్కసారులు; పరుష= కఠినమైన; పరాక్రమమ్మునన్‌= 
విక్రమంతో; నృపాలురన్‌+ఎల్లను= రాజులనందరనూ; తదీయ= ఆ ధనుస్సుయొక్క; నితాంత= అతి విస్తారమైన; శక్తిన్‌= 
బలంతో; సమయించెన్‌= సంహరించాడు; అప్పరమ దయాపరుండు= ఆ గొప్పదయకు వశుడైన పరశురాముడు; కూర్మి= 
వాత్సల్యంయొక్క; సెంపునన్‌= అతిశయంతో; నాకున్‌= శిష్యుడనైన నాకు; ఒసలొన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: దేవేంద్రుడు తనకు పరశురాముడితో కల స్నేహంవలన దానిని ఆయనకిచ్చాడు. ఆ మహావీరుడు 
పరుషమైన పరాక్రమంతో దాని మహాశక్తితో రాజులనందరినీ ఇరవై ఒక్కసారులు సంహరించాడు. అనంతరం ఆ 
పరమదయాశాలి నా మీద వాత్సల్యం కొలదీ నాకు దాని నిచ్చాడు. 


ఉ. ఆ మహనీయ చాపమున నర్లును దర్వమడంచి నేడు సం 

గ్రామము నుజ్జగించెద నకంటక సుస్థితి గల్ల మేటినై 

భూమి యమర్దెదం గొనుము భూవర! నీదగు పుత్ర పొత్తులన్‌ 

శ్రీమహిమన్‌ సమస్తజన సేవ్య మహోన్నత్రి. బొందు’ నట్లుగన్‌.' 234 
ప్రతిపదార్థం: భూవర!= భూపతీ, దుర్యోధనా!; ఆ మహనీయ చాపమునన్‌= ఆ గొప్ప ధనుస్సుతో; నేడు= ఈవేళ; అర్జును= 
అర్జునునియొక్క; దర్పము= గర్వం; అడంచి= అణగగొట్టి, అతనిని సంహరించి; సం[గ్రామమున్‌= యుద్ధాన్ని; ఉజ్జగించెదన్‌= 
(పూర్తిచేసి) విడిచి పెడతాను; మేటినై= పరా(క్రమంలో శ్రేష్ణుడనై; అకంటక= శత్రువులులేని; సుస్థితి= మంచి నిలుకడ; కల్లన్‌= 
కలుగునట్టుగా; భూమి= నేల, సమస్త రాజ్యం; అమర్చెదన్‌= ఏర్పరచి ఇస్తాను; నీదు+అగు= నీ యొక్క; పుత్ర= కుమారులను; 
ప్యాత్తులన్‌= మనుమలను, వంశపారంపర్యంగా; శ్రీమహిమన్‌= సంపదయొక్క, గొప్పదనంతో; సమస్త జన= అఖిల జనులచేతనూ; 
సేవ్య= సేవింపబడే; మహా+ఉన్నతిన్‌= గొప్ప జొన్నత్యంతో; పొందున్‌+అట్టుగన్‌= సం[క్రమించే రీతిని; కొనుము= స్వీకరించుము. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భూపతీ, దుర్యోధనా! ఈ వేళ ఆ మహాధనుస్సుతో అర్జునుడిని సంహరించి, యుద్దం విడిచిపెట్టుతాను. 
పరాక్రమశాలులలో శ్రేషుడనై ఈ భూలోక సామాజ్యమంతా శత్రువులు లేకుండా స్థిరంగా ఉండేటట్లు చేసి, నీకు 
సమర్పిస్తాను. నీవు గొప్ప సంపదతో, సమస్త జనులూ సేవించే మహౌన్నత్యంతో, నీ పుత్ర పౌత్రులకు సం(క్రమించేటట్లు 
దానిని స్వీకరించుము. 


వ. అని పలికి వెండియు నిట్లను నా విజయంబును విజయు గాండీవంబును నొక్కరూప యతనికి నక్షయ 

తూణీరంబులు నగ్నిదేవుం డిచ్చిన యభేద్యరథంబును నవధ్య రథ్యంబులును గల వవి యెక్కుడయినను 

దాని కంత. జింతింప. 235 
ప్రతిపదార్థం: అని= ఇట్టా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్లు; అనున్‌= అన్నాడు; నా విజయంబును= నా యొక్క 
విజయం అనే ధనుస్సు; విజయు= అర్జునునియొక్క; గాండీవంబునున్‌= గాండీవం అనే పేరుగల విల్లు; ఒక్క; రూపు+అ= 
సమానమైనవే; అతనికిన్‌= అర్జునుడికి; అక్షయ= క్షయంకాని, ఎన్ని బాణాలు తీసినా బాణాలు తరగని; తూణీరంబులున్‌= 
అమ్ముల పొదులు; అగ్నిదేవుండు+ఇచ్చి న= అగ్నిదేవుడు ఒసగిన; అభేద్య= భేదింపబడని, విరుగగొట్టబడని; రథంబును; 
అవధ్య= వధింపబడని; రథ్యంబులున్‌= గుర్రాలు; కలవు= ఉన్నాయి; అవి= అట్టి అమ్ముల పొదులూ, అట్టి రథమూ, అట్టి 
గుర్రాలూ; ఎక్కుడు= నా కంటె అతడికి విశేషంగా ఉన్నవి; అయినను= అయినప్పటికినీ; దానికిన్‌= ఆ ఎక్కువకు; అంతన్‌= 
అంతగా; చింతింప(న్‌)= విచారించను. 


తాత్సర్యం: అని చెప్పి, మళ్ళీ ఇట్లా అన్నాడు: 'నా విజయమూ అర్జునుడి గాండీవమూ రెండూ సమానమైనవే. ఇక 
అర్జునుడివద్ద ఎన్ని తీసినా తరగని అమ్ములపొదులున్నాయి. అగ్నిదేవుడు ఇచ్చిన విరుగగొట్ట సాధ్యంకాని రథమున్నది, 
చంపశక్యంగాని గుర్రాలున్నాయి. ఈ మూడూ అతడికి నా కంటే ఎక్కువే. అయినా వీటిని గురించి నే నంతగా 
విచారించను. 


కు నారాచము లాదిగ గల | ఘోరప్రదరములు బండ్లం గొని వచ్చెద బల్‌ 
తేరులు దృఢవాజులు నా । తేరి వెనుక బె కృమర్షి తెచ్చెద నధిపా! 236 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా దుర్యోధనా!; నారాచములు= ఇనుప బాణాలు; ఆదిగన్‌+కల= మొదలయినవి ఉన్న; ఘోర= 
భయంకరాలయిన; (ప్రదరములు= బాణాలు; బండ్లన్‌= బళ్ళపై; కొని= తీసికొని; వచ్చెదన్‌= వస్తాను; బల్‌ తేరులున్‌= పెద్ద 
రథాలూ; దృఢ= గట్టివైన; వాజి+లున్‌= గుర్రాలూ; నా తేరి= నా రథంయొక్క; వెనుకన్‌= వెనుకవైపున; పెక్కు= అనేకమైనవి; 
అమర్భి= ఉండేటట్టు చేసి; తెచ్చెదన్‌= తీసుకొని వస్తాను. 


తాత్పర్యం: (ఆ లోపాలు మూడింటి గురించీ ఎందుకంతగా విచారించనంటే - వాటి నిట్లా పూడ్చుకొనవచ్చును 
గనుక) ఇనుప బాణాలూ మొదలయిన భయంకరా లయిన బాణాలను బండ్లమీద వచ్చే ఏర్పాటు చేస్తాను. (అట్లా 
అక్షయ తూణీరాలు లేని లోటు తీరుతుంది.) పెద్ద రథాలూ, గట్టి గుర్రాలూ నా రథం వెనుకనే వచ్చేటట్టు చేస్తాను. 
(అలా విరగని రథమూ, చావని గుర్రాలూ లేనిలోటు తీరుతుంది.) 


విశేషం: అయినా, అమ్ముల కట్టలయిపోతే బండ్లమీదనుండి తెచ్చి రథంమీద పెట్టాలి. విరిగిన రథం దిగి కొత్త రథమెక్కాలి. 
పడిపోయిన గుర్రాలను వదలి కొత్త గుర్రాలను రథానికి కట్టాలి. ఇట్లా ఇది సహజసిద్దమైన వాటికి సంపూర్ణమైన సాటిరాగల 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 107 


ప్రతిక్రియ కాదు. అందుకే అంతగా విచారించననటం, కొంత విచారించవలసింది ఉన్నదని ఆ 'అంతి వలననే తెలుస్తున్నది. 
అర్జునుడి ఆధిక్యం ఎరిగి ఎరిగీ దుర్యోధనుడి సంతుష్టికి అతడిని ఎదిరించవలసి రావటం కర్టుడికి వచ్చిన దుర్హశ. 


వ. మణియు నొక్కం డాకర్ణింపుము; భువన ప్రవర్తకుండయిన కృష్ణుండు సారథ్యంబు సేయుట నప్పార్డు 

పరాక్రమం బసాధ్యంబై యుండు నట్లగుటం జేసి. 237 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఒక్కండు= ఒకటి; ఆకర్షింపుము= వినుము; ఆ+పార్టు= ఆ పృథా కుమారుడయిన 
అర్జునునియొక్క; పరా(క్రమంబు= విక్రమం; భువన= లోకాలకు; (ప్రవర్తకుండు+అయిన= నడిపేవాడయిన; కృష్ణుండు= 


శ్రీకృష్ణుడు; సారథ్యంబు= సూతునిపని; చేయుటన్‌= కావించే కారణంచేత; అసాధ్యంబు+ఐ= సాధింపరానిది అయి, 
ఓడింపరానిదయి; ఉండున్‌= ఉంటుంది; అట్టు+అగుటన్‌+చేసి= అట్లా అయినందువల్ల, (కనుకు. 


తాత్సర్యం: ఇంకొక మాట వినుము. అన్ని లోకాలనూ నడిపే కృష్ణుడు అర్జునుడి రథం నడుపుతున్నాడు. కనుక, 
అర్జునుడి పరాక్రమాన్ని ఏమీ చేయలేకపోతున్నాము. అందువల్ల 


విశేషం: దుర్యోధనుడిని మెప్పించటానికి ఇంత వరకూ ఏమనినా, ఏమిచేసినా, శ్రీకృష్ణ డంటే ఏమిటో కర్టుడికి బాగా తెలియు 
ననటానికి 'భువన ప్రవర్తకుడు” అన్న ఒకమాట చాలు. తెలిసి తెలిసి అర్జునుని ఎదిరించవలసి వచ్చినందుకు కర్గ్షుడిపై మరీ 
జాలి కలుగుతుంది. 


తే. భండనము నేర్పుమెయి( గృష్టుపాటియన6గ | మహి బొగడ్తకు నెక్కిన మద్రనాథు 

నాకు సారథిగాంగ నొనర్ప వలయు । గెలుతు నట్లెన నన్నరు నలవు మెబయ. 238 
ప్రతిపదార్థం: భండనము నేర్పు మెయిన్‌= యుద్ధంలోని చాతుర్యంచేత; కృష్ణుపాటి= కృష్ణునంతడివాడు; అనంగన్‌= అని 
పలుకగా; మహిన్‌= భూమిలో; పొగడ్తకున్‌+ఎక్కిన= ప్రశంస చెందిన; మ(ద్రనాథున్‌= శల్యుని; నాకున్‌= (ఈ లోటు తీరితే 


అర్జునుడిని గెలువగల) నాకు; సారథి+కాంగన్‌= సూతుడు అయ్యేటట్టు; ఒనర్పన్‌+*వలయున్‌= చెయ్యాలి; అట్టు+ఐనన్‌= అట్లా 
అయితే; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; అలవు= బలం; మెణయన్‌= (ప్రకాళశింపగా; గెలుతున్‌= గెలుస్తాను. 


తాత్సర్యం: యుద్దచాతుర్యంతో కృష్ణుడంతటివాడు అని పృథ్విలో ప్రశంస పొందిన శల్యుడిని నాకు సూతుడు 

ఠా Bg) 
అయ్యేటట్టు చెయ్యాలి. అట్లా అయితే బలం (ప్రకాశించేటట్టు ఆ అర్జునుడిని గెలుస్తాను. 

క ౧ ధా జ నాల్‌ 

క _ హరి కెక్కుడరయ మద్రే। శ్వరు( డశ్వజ్ఞానమున నసంశయ మే న 

న్నరునకు మిక్కిలి బలవి । స్పురణంబునం గర్మకుశలబుద్ది( దలంపన్‌. 239 
ప్రతిపదార్థం: మద్ర+ఈశ్వరుండు= మధద్రదేశపు రాజైన శల్యుడు; అశ్వజ్ఞానమునన్‌= గుర్రాలను గురించిన తెలివిలో; 
అరయన్‌= పరిశీలింపగా; హరికిన్‌= కృష్ణునికంటె; ఎక్కుడు= అధికుడు; అసంశయము= సందేహంలేదు; ఏన్‌= నేను; 


బలవిస్ఫురణంబునన్‌= శరీర బలం ్రదర్శించటంలోనూ; కర్మకుశల= పనిలో నేర్చుగల; బుద్దిన్‌= తెలివిలోనూ; తలంపన్‌= 
ఆలోచింపగా; ఆ+నరునకున్‌= ఆ అర్జునుడికంటె; మిక్కిలి= ఎక్కువవాడను. 


తాత్సర్యం: గుర్రాలను గురించిన తెలివిలో పరిశీలిస్తే కృష్ణుడికంటె గొప్పవాడు శల్యుడు. బలప్రదర్శనంలోనూ, 
కార్యసాధన కవసరమైన నేర్పరితనంలోనూ, ఆలోచిస్తే - అర్జునుడికంటె గొప్పవాడను నేను. సందేహం లేదు. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కావున నవ్వర మి మృటు | గావించుట యెల్లహితము. గావించిన య 

ట్రై వెలయు! నింత సేసి మ । హీవర! నను జూడు పోర నె ట్లేచెదనో. 240 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; మహీవర!= భూపతీ!; ఆ+వరము= ఆ కోరినది, శల్యుడి సారథ్యం; ఇమ్ము= ఈయవలసినది; 
అటు= అలా; కావించుట= చేయటం; ఎల్ల= సమస్తమైన; హితము= మేలు; కావించిన+అట్టు+ఐ= చేసినట్టు అయి; 
వెలయున్‌= ఒప్పును; ఇంత= ఈ చిన్నపని; చేసి= కావించి; పోరన్‌= యుద్దంలో; ఎట్టు+ఏచెదను+ఓ= (అర్జునుని) ఎలా 
విజృంభిస్తానో; చూడు= పరిశీలించు. 


తాత్సర్యం: కనుక, రాజా! నాకు ఆ వరం ఇమ్ము. అట్లా చేయటం అంటే నాకు అన్ని మేళ్ళూ చేయటమే. ఈ 
చిన్నిపని చేసి, నేను యుద్దంలో ఎలా విజృంభిస్తానో చూడు. 


క వినుమి త్తెజిగుననేన । య్య నిమిషవర్గంబునైన నాజి జయింతున్‌ 
మనుజులు పాండుతనూజులు | జననాయక! నాకు నొక్క సరకే? తల(పన్‌.' 241 


ప్రతిపదార్థం: జననాయక!= (ప్రజానాథా! దుర్యోధనా!; వినుము= విను; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; శల్యుడి సారథ్యంతో; 
నేను; ఆ+అనిమిష= ఆ దేవతలయొక్క; వర్గంబున్‌= సమూహాన్ని; ఐనన్‌= ఐనప్పటికీ; ఆజిన్‌= యుద్దంలో; జయింతున్‌= 
గెలుస్తాను; పాండు తనూజులు= పాండురాజు కొడుకులు; మనుజులు= మనుష్య మాకత్రులు; తల(పన్‌= ఆలోచింపగా; 
నాకున్‌= ఇంత శక్తిమంతుడనైన నాకు; ఒక్క= ఒక; సరకు+ఏ?= లెక్కా? 


తాత్సర్యం: రాజా! ఇట్టా శల్యుడు సారథి అయిన పక్షంలో నేను యుద్దంలో ఆ దేవతలనైనా జయించగలుగుతాను. 
ఈ పాండవులు వట్టి మనుష్యులు. ఆలోచిస్తే వీళ్ళు నాకొక లెక్కా? 


వ. అనిన విని నీ పుత్రుండు ప్రీతుం డయి రాధేయు నగ్గించి నీకెల్ల భంగిని శల్యు సారథిం గావించెదనని పలికి 

యుత్సాహదీప్తుం డై. 242 
ప్రతిపదార్థం: అనినన్‌= ఇలా పలుకగా; విని; నీ పుత్రుండు= నీ కుమారుడైన దుర్యోధనుడు; ప్రీతుండు+అయి= 
సంతోషించి; రాధేయున్‌= కర్గుని; అగ్గించి= (ప్రశంసించి; నీకున్‌= నీకు (కర్ణుడికి); ఎల్లన్‌= సమస్తమైన; భంగిన్‌= విధాలా; 
శల్యున్‌= మ।ద్రరాజును; సారథిన్‌= సూతుని; కావించెదన్‌= చేస్తాను; అని; పలికి= చెప్పి; ఉత్సాహ= (శల్యుని ఒప్పించాలి అనే) 
పూనికచేత; దీప్తుండు+ఐ= (ప్రకాశిస్తున్న వాడై. 


తాత్సర్యం: అని కర్గుడు చెప్పగా విని నీ కుమారుడు సంతోషించి, కర్గుడిని ప్రశంసించాడు. అన్నివిధాలా 
ప్రయత్నించి నీకు శల్యుడిని సారథిగా చేస్తానని చెప్పాడు. ఎట్లాగైనా శల్యుడిని ఒప్పించాలి అనే పూనికవలన అతడు 
మెరిసిపోతూ. (ఇంకా కర్లుడితో ఇట్లా అన్నాడు) 

(ac) ౧ 


క అమ్ముల బండ్లును రథ ర । థ్యమ్ములునుం బెక్కుదెత్తు నవనీశులు నా 
తమ్ములు నేనును నీ పా । ర్వ్వుమ్మున నడచెదము బరవసం బుగ్రముగన్‌. 243 


ప్రతిపదార్థం: అమ్ముల బండ్డును= బాణాల శకటాలు; రథ= రథాలూ; రథ్యమ్ములునున్‌= గుర్రాలూ; పెక్కు= చాలా; 
తెత్తున్‌= నీ వెనుకనే తీసికొని వస్తాను; అవనీ+ఈశులున్‌= రాజులూ; నా తమ్ములున్‌; నేను= స్వయంగా నేనూ; నీ 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 109 


పార్వమ్మునన్‌= నీ (ప్రక్క; బరవసంబు= ఉత్సాహం, ధైర్యం, పట్టుదల; ఉ(గ్రముగన్‌= తీక్షం అయ్యేటట్టుగా; నడచెదము= 
వస్తూ ఉంటాము. 


తాత్సర్యం: (నీవు చెప్పినట్టే నీ వెనుకనే) బాణాల బళ్ళూ, రథాలూ, గుర్రాలూ అధిక సంఖ్యలో రప్పిస్తాను. నీకూ 
మాకూ కూడా ఉత్సాహమూ, ధైర్యమూ పట్టుదలా పెరుగుతూ ఉండే విధంగా, యుద్దం చేస్తున్న రాజులూ, నా 
తమ్ముళ్ళూ, నేనూ కూడా నీ ప్రక్కనే వస్తూ ఉంటాము. 

క అని చెప్పి ప్రీతుం డగు నా, తనిం దోడ్కొని నడచి సముచితంబుగ శల్యుం 


గని భక్తి. బ్రణతుందై యి । ట్లను దుర్యోధనుడు సవినయముగ నతనితోన్‌. 244 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; దుర్యోధనుండు; చెప్పి= పలికి; ప్రీతుండు+అగు= (తన మాటలకు) సంతోషించినవాడైన; 
ఆతనిన్‌= ఆ కర్టుని; తోడ్కొని= తీసుకొని; నడచి= వెళ్ళి; సముచితంబుగన్‌= తగిన రీతిని; శల్యున్‌= మద్రరాజును; కని= 
దర్శించి; భక్తిన్‌= గౌరవంతో కూడిన (ప్రేమతో; ప్రణతుండై= నమస్కరించినవాడై; సవినయముగన్‌= వినయంతో; అతనితోన్‌= 
శల్యునితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ రీతిగా చెప్పి దుర్యోధనుడు, తన మాటలకు సంతోషించిన కర్ణుడిని వెంట తీసికొని వెళ్ళి, శల్యుడిని 
సముచితంగా దర్శించి, భక్తితో నమస్కరించి, సవినయంగా అతడితో ఇట్టా అన్నాడు: 


దుర్యోధనుండు శల్యుని. గర్లునకు సారథ్యంబు సేయు మని ప్రార్ధించుట (సం. 8-23-1) 


(ఈక 


“'సత్యవ్రతంబును శాత్రవదుర్దశా | పాదనంబును మహాభాగతయును 

నీకు నైజంబులు నాకు( బెద్దయు గూర్తు | గావున ని న్నేను గారవించి 
వినతుండనై వేండికొనియెద రాజుల । నడుమ నీ దగు సౌమనస్య మెఠింగి 
యర్జును ననిం దెగటార్ప(గ వలయుట | యూహించి సంభృతోత్సాహలీలం 


ఆ. గావు మితని ననుచు. గర్జునిం జూపి యీ | తనిరథంబు గడపు మనఘ! యిట్టు 
లైన నితండు వగటి( బో నీక పొదివి య । స్టలితగతుల నొంప( జంప. జాలు. 245 


ప్రతిపదార్థం: సత్యవ్రతంబును= సత్యంపై దీక్షా; శాత్రవ= పగవారికి; దుర్దశా= దుఃఖస్టితిని; ఆపాదనంబును= కలిగించటము; 
మహాభాగతయును= మిక్కిలి (ప్రసిద్దీ, భాగ్యము, పవిత్రతా కలిగి ఉండటము; నీకున్‌= నీకు; నైజంబులు= సహజమైనవి, 
స్వతస్సిద్దాలు; నాకున్‌= నీపై ఆధారపడిన నాకు; పెద్దయున్‌= మిక్కిలిగా; కూర్తు= కూర్తువు, ఇష్టపడతావు; కావునన్‌= కనుక; 
నిన్నున్‌= ఇట్టివాడనైన నిన్ను; ఏను= (నీవు కావాలని (ప్రయత్నించి కష్టపడి తెచ్చుకొన్న) నేను; గారవించి= గౌరవించి, 
మన్ననచేసి; వినతుండను+ఐ= నమస్కరించిన వాడనై; నీది+అగు= నీది అయిన; సౌమనస్యము= మంచి మనస్సు కలిగి 
యుండుట; ఎజింగి= తెలిసి; రాజుల నడుమన్‌= ప్రభువుల మధ్య; వేండికొనియెదన్‌= అడుగుకొంటున్నాను; అర్జునున్‌; 
అనిన్‌= యుద్దంలో; తెగటార్స(గన్‌= సంహరింపగా; వలయుట= అవసరంకావటం; ఊహించి= ఆలోచించి; సంభృత= చక్కగా 
పూనిన; ఉత్సాహ= ధైర్యంయొక్క; లీలన్‌= విలాసంతో; ఇతనిన్‌= ఈ కర్గుని; కావుము= కాపాడుము; అనుచున్‌= అని 
చెపుతూ; కర్గునిన్‌= అంగరాజును; చూపి; ఈతని రథంబు= ఇతని తేరు; కడపుము= తోలుము; అనఘ!= ఓ పాపరహితుడా!; 
ఇట్టులు= ఇట్లా; ఐనన్‌= సంభవించినపక్షంలో; ఇతండు= కర్షుడు, అంగరాజు; పగబిన్‌= శత్రువులను; పోన్‌+-ఈక= తప్పించుకొని 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోనివ్వకుండా; పొదివి= (క్రమ్మి; అస్థలిత= జారుపాటులేని; గతులన్‌= పద్దతులతో; నొంపన్‌= నొప్పించటానికీ; చంపన్‌= 
సంహరించటానికీ; చాలు(న్‌)= సమర్భుడవుతాడు. 


తాత్సర్యం: 'ఓ పాపరహితుడా!, సత్యదీక్షా, శత్రువులకు కష్టాలు కలిగించటమూ, గొప్పతనమూ నీ సహజ 
లక్షణాలు. నేనంటే నీకు చాలా ఇష్టం. అందువలన నీ మంచి మనస్సు తెలిసికొని, ఇందరు రాజుల మధ్య నేను 
నిన్ను చాలా గౌరవించి, నమస్కరించి, ప్రార్థిస్తున్నాను. అర్జునుడిని సంహరించటం అవసరం. కనుక ఇతడిని పూర్తి 
ప్రయత్నంతో రక్షించుము.” అని కర్గుడిని చూపించి, నీ వితడి రథము నడుపుము అని, అట్టా అయితే ఇతడు 
శత్రువులను తప్పించుకొని పోనివ్వక ఆక్రమించి, ఏ జారుపాటూ లేకుండా బాధించగలుగుతాడు, చంపగలుగుతాడు 
అని అన్నాడు. 


చ. గురు(డును భీష్ముడుం జనిన6 గొంచెపు మూ(కలతోడ నేను సం 
గరవిజయంబు గోరి భుజగర్వమునన్‌ సడిసన్న పాండుభూ 
వరసుతవర్గముం దొడరువాండనకా మది నిశ్చయించు టె 
వ్వరి(గొని యింత నీ వెటు(గవా? నిను గర్జునిం గాదె? నమ్మితిన్‌. 246 


ప్రతిపదార్థం: గురుండును= గురువైన ద్రోణాచార్యుడూ; భీష్ముండున్‌= భీష్మపితామహుడూ; చనినన్‌= వెళ్ళిపోయినప్పటికీ; 
కొంచెపు మూ(కలతోడన్‌= కొద్ది సైన్యముతో; నేను= (పెద్ద ఆధారం పోయిన) నేను; సంగర= యుద్దంలో; విజయంబు= 
గెలుపు; కోరి= కావాలని; భుజ= బాహువులయొక్క; (బల) గర్వమునన్‌= (బలంమీది) పొగరుతో; సడి+చన్న= పేరుకెక్కిన; 
పాండు భూవర= పాండురాజుయొక్క; సుత= కుమారులయొక్క; వర్గమున్‌= సమూహాన్ని; తొడరు= డీకొనే; వాండనకాన్‌= 
అట్టివాడినే అయ్యేటట్టు; మదిన్‌= మనస్సులో; నిశ్చయించుట= నిర్ణయించటం; ఎవ్వరిన్‌= ఎవరిని; కొని= ఆధారంచేసికొని; 
ఇంత= ఇదంతా; నీవు; ఎణుంగవా?= నీకు తెలియదా?; నినున్‌= నిన్నూ; కర్టునిన్‌= అంగరాజునూ; నమ్మితిన్‌= నమ్మాను; 


కాదె?= కాదా? 


తాత్సర్యం: భీష్మద్రోణు లిద్దరూ వెళ్ళిపోయిన తరువాత పలుచబడిపోయిన సామాన్య సైనికుల సాయంతో నేను 
యుద్దంలో గెలవాలని భుజబల గర్వానికి పేరుకెక్కిన పాండవులను డీకొనటానికే మనస్సులో నిర్ణయించుకొన్నానంటే 
ఎవరిని చూచుకొని? నిన్నూ, కర్గుడినే కదా నేను నమ్మినది! ఇదంతా నీకు తెలిసినదే కదా! 


నిశేషం: సత్యానికి కొంత మాటలనేర్పు జోడించి, స్వకార్యసాధనకు తెలివయిన వారు ఎట్లా ప్రయత్నిస్తారో దుర్యోధనుడి 
మాటలవలన తెలుస్తుంది. నిన్నూ, కర్గుడినీ నేను నమ్ముకొని యుద్దం కొనసాగిస్తున్నానంటాడు. ఇది సత్యమే, శల్యు డట్లా 
ఆధారపడదగిన వాడే. కనుకనే కర్షుడి తరువాత ఆయననే సేనానాయకుడిని చేశాడు. కాని నమ్మటంలోని ప్రాధాన్యక్రమం 
మాత్రం దుర్యోధనుడు చెప్పినది కాదు. నిన్నూ, కర్టుడినీ అన్నది నిజానికి కర్టుడినీ, నిన్నూ అనాలి. అందుకే శల్యుడినికాక, 
కర్ణుడిని సేనానాయకుడిని చేశాడు. కానీ మొగం ముందు మాట్లాడేటప్పుడు శల్యుడికి ద్వితీయస్థానం ఇవ్వటం కార్యకారికాదు. 
అందుకని “నిన్నూ కర్గుడినీీ అంటున్నాడు. 


క ఇమ్మివ్వరమ్ము సార । థ్య మితనికిం జేయు మినున కరుణుండు సాహా 
య్య మ్మొనరిచినట్లుగం దిమి । రమ్ము క్రియన్‌ రూపుసెడి యరాతు లడంగన్‌. 247 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 111 


ప్రతిపదార్థం: ఈ+వరమ్ము= ఈ వరం; ఇమ్ము; ఇనునకున్‌= సూర్యునికి; అరుణుండు= ఆ పేరుగల సూర్యుడి సారథి; 
సాహాయ్యమ్ము= సాయం; ఒనరిచినట్టుగన్‌= చేసినట్టుగా; తిమిరమ్ము (క్రియన్‌= చీకటిలా; అరాతులు= శత్రువులు; రూపు+ 
చెడి= ఆకారంపోయి, యుద్దంలోకూలి, అడంగన్‌= అణగిపోగా; నశించగా; ఇతనికిన్‌= ఈ కర్గునికి; సారథ్యమ్ము= సూతునిపని, 
రథం తోలటం; చేయుము. 


తాత్సర్యం: నా కీ వరం ఇమ్ము. ఇతడికి సూతుడిపని చేసిపెట్టుము. అదెంతటిదంటే సూర్యుడికి అరుణుడు 
సాయంచెయ్యటం వంటిది. అరుణుడి సాయంవలన చీకట్టణగిపోతున్నాయి. నీవు కర్షుడి రథం తోలటంవలన 


శతువులంతా ఆకారాలు పోయి అణగారిపోతారు. 


విశేషం: చేయవలసిన పని నీచపు పని అయి, చేయవలసినవాడు గొప్పవాడయినప్పుడు పనిని గొప్పచేసి పేర్కొనటం, అదీ 
మంచి మాటలతో చెప్పటం ఎల్లకాలాలలోనూ ఉన్నదే. ఈ పోలికా అట్టి ప్రయత్నమే. సూర్యుడూ, అరుణుడూ ఒకే తండ్రి 
కశ్యపుడి వలన ఇద్దరు తల్లులకు వరుసగా అదితికీ వినతకూ కలిగినవారు. అరుణుడు తక్కువపని అనుకొనక తిమిరనాశనంలో 
అన్నకు సాయపడుతున్నాడు. సారథ్యం చెయ్యటమంటే వట్టి తేరి గుర్రాలను తోలటం కాదు కదా, తగిన సలహాలు రథికుని 
కివ్వటమూ అవసరమైనపుడు అతడిని రక్షించటమూ మొదలైన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి చేయవలసినవి. అన్ని 
మాటలకూ కిరీటం వంటిది పద్యం మొదట ఉన్న 'ఇమ్మివ్వరమ్ము' అన్నది ఈ సారథ్యం చేయటం భగవంతుడు భక్తుడికి 
వరం ఇవ్వటం వంటిది. 


ఈ పద్యం మూడవ పాదం “'య్యమ్మనరించినట్టుగ(దిమి” అని ఉన్నది. ఇందులో రెండవ గణం రగణం 
అవుతున్నది. ఇది కందపద్యంలో ఉండదగినదిగా లాక్షణికులు పేర్కొన్న గణాలలోనిది కాదు. ఉస్మానియా (ప్రతిలోనే కాక 
వావిళ్ళవారి 1963 (ప్రతిలోనూ అట్లాగే ఉన్నది. దీన్ని సవరించటానికన్నట్లు ఏర్పడిన పాఠాంతరాలను రెండు (ప్రతులూ 
గమనించాయి గాని వాటిని పాఠాంతరాలుగానే ఇచ్చాయి. ఉస్మానియా ప్రతిలో 'య్యమొనరించినట్టుగ అని కూడా ఉన్నది 
కాని అచ్చులో ఈ మావత్తు రాలిపోయినదిగా భావించాము. 'రించి'లో సున్న లేకపోయినా సరిపోయేది. లక్షణవిరుద్దం కనుక 
సున్న లేని పాఠం మేము ఇచ్చాము. ఆం.ప్ర.సా.అ. వారి (తె.వి) ప్రతిలో మాత్రం సున్నలేదు. ప్రకాశకుల విజ్ఞప్తి చివరలది 
శుక్ల ఉగాదివాడు వ్రాసినట్టున్నది. అని ఇటీవల 22-6-2000న మేము గుర్తించాము. కాని ఆ (ప్రతి ఎప్పుడు అచ్చువేశారో- 
అందులో లేదు. 


క. అనిన విని కంపుసొంపునం | గనుగవ యుగ్రముగ బొమలు గదియంగ ఫాల 
మ్మున( జెమటవొడమ నీ సుతు । గనుంగొని యిట్లనియె నతండు కటము లదర(గన్‌. 248 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇలా చెప్పగా; అతండు= శల్యుడు; విని= ఆలకించి; కెంపుసొంపునన్‌= పద్మరాగమణియొక్క 
అందంవంటి అందంతో, పద్మరాగమణిలా; కను(గవ= కన్నుల జంట; ఉ(గముగన్‌= భయంకరం కాగా; బొమలు= కనుబొమలు; 
కదియంగన్‌= ఒకదానినొకటి సమీపింపగా; ఫాలమ్మునన్‌= నొసట; చెమట; పొడమన్‌= కలుగగా; కటములు= చెక్కిళ్ళు; 
అదరంగన్‌= కదలగా; నీ సుతున్‌= నీ కుమారుడైన దుర్యోధనుని; కనుంగొని= చూచి; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: దుర్యోధనుడు పలికిన మాటలు వినేసరికి కోపంతో శల్యుడి కన్నులు ఎర్రబడ్డాయి. కనుబొమలు 
ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. నొసట చెమట పట్టింది. చెక్కిళ్ళు కదిలాయి. ఇవి జరుగుతుండగా, అతడు 
దుర్యోధనుడిని చూచి, ఇట్లా అన్నాడు: 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'ననునింత నీచపు. బనికి. బంపంగ నీకు(। దగునె? భూవర! వర్ణధర్మవిధము 
లెటు(గవే? శూద్రుల కే నాంటం బరిచర్య । సేసిరి? మూర్చాభిషిక్తులైన 
రాజులు సూతజు రాధేయు దొర(జేసి । కొని యేను సారథ్యమునకు( జొరంగం 
జాల నీతని బలశాలిగా( దలచెదు । నాకంటె నిట్టిబన్నంబు( గలదె? 


ఆ. పగటిలోన నొకనిం బాల్పెట్టు మెట్టి వాం। డైన సమయంజూచి యరుగువా(డ 
నట్టిభంగి సాలదంటేని. దరవాయి । గొని వధింతు శత్రుకోటి నెల్ల. 249 


ప్రతిపదార్థం: భూవర!= భూపతీ!, దుర్యోధనా!; ననున్‌= (మద్రదేశాధీశ్వరుని, మాటకు కట్టువడి మేనల్టుళ్ళకు వ్యతిరేకంగా 
నీకు సాయం వచ్చిన వాడిని, భీష్మద్రోణులు పోయినా జయాశ కల్పించిన వాడనని నీవే ఇపుడే పేర్కొన్నవాడిని, వర్షక్రమంలో 
రెండవదైన క్షత్రియ వర్షం వానిని) నన్ను; ఇంత= (ఊహించటానికి కూడా వీలులేని మరీ) ఇంత; నీచవు+పనికిన్‌= నికృష్టమైన 
కార్యానికి; పంప(గన్‌= ఆజ్ఞాపింపగా, పంపించగా; నీకున్‌= (యుక్తాయుక్తజ్ఞానంతో పరిపాలన చేసి తగినవారికి తగినపని 
చెప్పదగిన క్షత్రియ పరిపాలకుడవైను నీకు; తగునె= తగునా? తగదు; వర్ల= నాలుగు వర్లములయొక్క; ధర్మ= ధర్మాలయొక్క; 
విధములు= విధానాలు; ఎణు(గవే?= తెలిసినవాడవు కావా?; మూర్హ= శిరస్సున; అభిషిక్తులు= రాజ్యంలో అభిషేకింపబడిన; 
రాజులు= రెండవ వర్లంవారైన క్షత్రియులు; ఏ నా(టన్‌= ఏ దినాన, ఏ సమయంలో; శూ(ద్రులకున్‌= నాల్గవ జాతి వారికి; 
పరిచర్య= సేవ; చేసిరి= చేశారు?, (ఎన్నడూ ఎక్కడా చేయలేదు); ఏను= మూర్చాభిషిక్త క్షత్రియుడనైన నేను; సూతజున్‌= 
సూతకులంలో పుట్టిన; రాధేయున్‌= రాధాపుత్రుడయిన కర్ణుని; దొరన్‌= ప్రభువును, రథికుని; చేసికొని= కావించుకొని; 
సారథ్యమునకున్‌= సూతుని పనికి; చొరంగన్‌= పూనుకొనగా; చాలను= (సమర్హుడనుకాను), ఇష్టపడజాలను; -ఈతనిన్‌= ఈ 
సూతపు(త్రుని; నాకంటెన్‌= బలశాలినైన నాకంటె; బలశాలిన్‌+కాన్‌= బలం కలవానినిగా; తలణెదు= భావిస్తున్నావు; ఇట్టి= 
ఇటువంటి; బన్నంబు= భంగపాటుకూడా, అవమానంకూడా; కలదు+ఎ= ఉన్నదా?; పగబిలోనన్‌= శత్రువులలో; ఒకనిన్‌= 
జకడిని; పాల్పెట్టుము= (అతనిని చంపటం) నా వంతని ఇమ్ము; ఎట్టివాండు= అతడు ఎంతటి, ఎటువంటి వాడైనప్పటికీ; 
సమయన్‌= మరణించేటట్లు; చూచి; అరుగువాండన్‌= వెళ్ళిపోతాను; అట్టి భంగి= అట్టి పద్దతి; చాలదు= సరిపోదు; అంటి(వి)+ 
ఏనిన్‌= అనిన పక్షంలో; తరవాయిన్‌+కొని= మునుముపెట్టి (మునుము పెట్టటం అంటే వరి మొదలయినవి కోసేటప్పుడు 
లేదా కలుపు తీసీటప్పుడు, ఒక వరుసగా ఉండి పనిచేసుకొంటూ ముందుకు పోయే పనివారు ఒక్కడి నుంచి ఒక్కడి వరకూ 
కోసుకొంటూ లేదా కలుపు తీసుకొంటూ పోవాలి అని కొంత భాగాన్ని తమవంతు భాగంగా పెట్టుకొనటం. అట్లా సైన్యంలో 
ఇంతమేర ఉన్న భాగాన్ని నరుక్కొంటూ ముందుకు పోతానని ఇక్కడ అర్థం); శత్రుకోటిన్‌= శత్రువుల సమూహాన్ని; ఎల్లన్‌= 
అంతనూ, సమస్తాన్నీ; వధింతున్‌= సంహరిస్తాను. 


తాత్పర్యం: రాజా! దుర్యోధనా! మూర్ధాభిషిక్తుడనైన, క్షత్రియుడనైన, నన్ను ఇంత నికృష్ణపు పని చేయుమనటం నీకు 
తగదు. వర్లధర్మాలెటువంటివో నీకు తెలియదా? మూర్జాభిషిక్తులై రెండవ వర్షంవారైన క్షత్రియులు నాలుగవ వర్షం 
వారికి ఎన్నడైనా ఎక్కడైనా సేవ చేశారా? అందుచేత సూతపుత్రుడు రాధకు పుట్టినవాడు అయిన కర్టుడు రథికుడుగా 
నే నతడికి రథంతోలేపని చేయలేను. ఈ కర్గుడు నాకంటె బలమయినవా డనుకొంటున్నావు నీవు. ఇటువంటి 
పరాభవం కూడా ఉంటుందా? నా బలం ఏమిటో తెలియాలంటే, నే నితనికంటె తక్కువ బలం కలవాడినో, ఎక్కువ 
బలం కలవాడినో తెలియాలంటే నీ శత్రుపక్షంలో ఉన్నవారిలో నీ ఇష్టం వచ్చిన వాడిని ఒక్కడిని పేర్కొని, అతడిని 
చంపటం నా వంతు అని చెప్పుము. ఆ పని చేసి నా దారిని నేను పోతాను. అట్లా చేస్తే చాలదంటావా, మొత్తం 
శత్రువులనందరినీ మునుము పెట్టి సంహరిస్తాను. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 113 


విశేషం: ఇందులోని వర్ణాల ఎక్కువ తక్కువల (ప్రసక్తిని నేటి దృష్టితో కాక నాటి దృష్టితోనే చూడాలి. నేడైనా ప్రభుత్వంలోని 
నాలుగవతరగతి ఉద్యోగిక్రింద రెండవతరగతి ఉద్యోగిని పనిచేయుమంటే ఒప్పుకోడు. 


క విను మేను విక్రమింప(గ(। గనుంగొనియెడునంతవాండుం గలండే? కులశై 
ల నికాయంబు వగల్లును । వననిధులు గలంతు ధరణి వ్రత్తుం గలయన్‌. 250 


ప్రతిపదార్థం: వినుము= విను; ఏను= నేను; వి[క్రమింపంగన్‌= పరాక్రమం ప్రదర్శిస్తే కనుగొనియెడు= చూడగలిగిన; 
అంతవాండున్‌= అంతటి సామర్థ్యం కలవాడు కూడా; కలండే?= ఉన్నాడా?; కులళైల నికాయంబు= కులపర్వతాల సముదాయాన్ని; 
వగల్తును= (బ్రద్దలు చేస్తాను; వన నిధులు= సముద్రాలను; కలంతున్‌= సంక్షోభింపజేస్తాను; ధరణి= భూమిని; కలయన్‌= 
అంతటా; వ్రత్తున్‌= చీల్చివేస్తాను. 


తాత్పర్యం: వినుము, నేను పరాక్రమం ప్రదర్శిస్తే (ఎదిరించటమూ, మించటమూ మాట అట్టా ఉంచి) చూడగల 
సామర్థ్యం కలవాడు కూడా లేడు. నేను కులపర్వతాలను పగులగొట్టగలను. సముద్రాలను కలచి వెయ్యగలను. 
భూమినంతటినీ చీల్చి వెయ్యగలను. 


విశేషం: 'నికాయంబులు వగలుతు' అని ఉస్మానియా, వావిళ్ళ (ప్రతులు రెంటిలోనూ ఉన్నది. నికాయంబులన్‌ అని 
ద్వితీయాంతమైతే “బగలుతు' అని ఉండాలి ప్రథమాంతమైతే 'నికాయంబులు వగలుతు' అని ఉండాలి. సూ.ని.లో.పగులుచు 
ఉన్నది కాని వగలుచు లేదు. 


చ. నరవర! చూడవే తెలియ నాదగు బాహులు మద్దలంబు నీ 
వరయక పల్మితే నొకని కక్కట! సారథినై రథిత్వ వి 
స్పురణము దక్క నోపుదునె? సూతతనూజుండు షోడశాంశమున్‌ 
దొరయండు నాకు వాసవసుతున్‌ మురమర్దను( జీరికిం గొనన్‌. 251 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; మత్‌+బలంబున్‌= నా శక్తిని; నీవు; అరయక= పరిశీలింపక; పల్కితి(ఏ)+ఏన్‌= పలికిన 
పక్షంలో; తెలియన్‌= (నా బలం) తెలియటానికి; నాదగు= నావి అయిన; బాహువులు= చేతులు; చూడవు+ఏ= చూడు; 
అకట!= అయ్యో!; ఒకనికిన్‌= అల్పునికి, ఎవడో ఒకడికి; సారథిన్‌+ఐ= సూతుడనై; రథిత్వ= రథికునితనంయొక్క; విస్ఫురణము= 
మెరవటం, రథికుడుగా పేరుకెక్కటం; తక్కన్‌= తప్పిపోవటానికి; ఓపుదునె?= సహింపగలనా?; సూత తనూజుండు= సూత 
పుత్రుడైన కర్షుడు; నాకున్‌= నాకు; షోడశ= పదహారవ; అంశమున్‌= పాలుగూడా; దొరయండు= సరికాడు; (నేను) వాసవ 
సుతున్‌= ఇంద్రుని కుమారుడైన అర్జునుడినీ; మురమర్దనున్‌= నరకుని సేనాని అయిన మురాసురుని సంహరించిన 
కృష్ణుడినీ; చీరికిన్‌+కొనన్‌= లక్ష్యపెట్టను. 


తాత్పర్యం: రాజా! నీవు నా బలం తెలియనందువలన కర్గుడికి సారథివి కమ్మని పలికిన పక్షంలో నా బలం 
తెలియాలంటే నా చేతు లెట్టా ఉన్నాయో చూడుము. అబ్బా, నేను ఒక అల్బుడికి, ఎవడో ఒకడికి సారథినయి, 
రథికుడిగా నా పరాక్రమం (ప్రదర్శించే అవకాశం కోల్పోవటాన్ని సహించగలనా? ఈ సూతపుత్రుడు శక్తిలో నా 
పదహారవ పాలుకు కూడా సాటి రాలేడు. దేవేంద్రుడి కొడుకైన అర్జ్హునుడినీ, మురాంతకుడైన కృష్ణుడినీ కూడా నేను 
లేశమైనా లెక్కపెట్టను. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లగుటెటుంగక చెప్పితి వెటింగియుం గర్జుపక్షపాతంబున నన్నవమానించెదేని మా భూమికింబోయి వచ్చెద” 
నని పలికి రాజమధ్యంబున నుండి వెడలిపోవం జూచినం గురుపతి సప్రణయబహుమానంబునం జని 
నిలువరించి సాంత్వన స్వరంబున 'మధురాక్షర విన్యాసంబుగా నతనితోం 'గర్భుండ యేల తక్కునీకెక్కుడయిన 
రథికులుం గలరే? కడిందిపగజికు హృదయశల్యం బగుటంగాదె! నీకు శల్యుండను నభిధానంబయ్యె 
నాయభి ప్రాయంబు వినుము ధనంజయునకు రథికగుణంబులం గర్భుండు మిక్కిలి కృష్ణునకు 
నశ్వహృదయజ్ఞానంబున నీ వధికుండవు ధనంజయునకు. బ్రతివీరుంగా మనము కర్ణుం జాలించితి మది 
కృష్ణుండు సెల్లనీ కునికిం జేసి కృష్ణువర్తనంబునకు. బ్రతివిధానం బాచరింప నిన్నుం గోరితి నింతపని నీకుందక్క 
నొరులకు శక్యం బగునే యనిన విని ముదిత హృదయుండయి మద్రేశ్వరుండు. 252 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; అగుట= ఉండుట; ఎణుంగక= తెలియక; చెప్పితివి= (సారథివి కమ్మని) చెప్పావు; ఎజింగియున్‌= 
తెలిసికూడా; కర్షు= కర్షుడియొక్క; పక్ష= వైపు; పాతంబునన్‌= ఒరగటంచేత; నన్నున్‌= ఇటువంటి నన్ను; అవమానించెదు+ 
ఏనిన్‌= ఇలా పరాభవిస్తున్న పక్షంలో; మా భూమికిన్‌= మా దేశానికి; పోయివచ్చెదన్‌= వెళ్ళివస్తాను; అని; పలికి= చెప్పి; 
రాజమధ్యంబుననుండి= రాజుల నడుమనుంచి; వెడలిపోవన్‌= వెళ్ళిపోవటానికి; చూచినన్‌= (ప్రయత్నించగా; కురుపతి= 
కురువంశీయుడయిన రాజు దుర్యోధనుడు; సప్రణయ= ప్రేమతో కూడిన; బహుమానంబునన్‌= గౌరవంతో; చని= వెళ్ళి; 
నిలువరించి= ఆపి; సాంత్వన= ఊరడింపుతో కూడిన; స్వరంబునన్‌= కంఠస్వరంతో; మధుర= తీయని; అక్షర= అక్షరాల 
యొక్క; విన్యాసంబుగాన్‌= ఉంచుట కలిగేటట్టు (తీయని) మాటలతో; అతనితోన్‌= శల్యుడితో; కర్షుండఏల= కర్ట్షుడే ఏమి; 
తక్కు= మిగిలినవారిలో; నీకున్‌= నీకంటే; ఎక్కుడు= అధికులు; అయిన= ఐన; రథికులున్‌= రథం ఎక్కి యుద్దం చేసేవారు 
కూడా; కలరే= ఉన్నారా? కడలదీ= గొప్పవారైన; పగణకున్‌= శత్రువులకు; హృదయ శల్యంబు= గుండెలో దిగినబాణం; 
అగుటన్‌+కాదె!= ఐనందువలన కదా!; నీకున్‌= నీకు; శల్యుండు+అను= శల్యుడు అనే; అభిధానంబు= పేరు; అయ్యెన్‌= 
కలిగింది; నా+అభిప్రాయంబు= నాయొక్క ఉద్దేశం; వినుము; కర్గుండు= అంగరాజు; రథిక గుణంబులన్‌= రథికులకు ఉండే 
గుణాలలో; ధనంజయునకున్‌= అర్జునుడికంటె; మిక్కిలి= అధికుడు; నీవు= మద్రదేశాధీశ్యరుడవైన నీవు; అశ్వ= గుర్రాలయొక్క; 
హృదయ= మనస్సులయొక్క; జ్ఞానంబునన్‌= తెలివిలో; కృష్ణునకున్‌= శ్రీకృష్ణుడికంటె కూడా; అధికుండవు= ఎక్కువవాడవు; 
మనము= నీవూ తదితరులమూ; ధనంజయునకున్‌= అర్జునుడికి; ప్రతివీరున్‌+కాన్‌= ఎదిరియోధుడిగా; కర్గున్‌= అంగరాజును; 
చాలించితిమి= సమర్భుడిగా చేశాము; అది= కర్గుడి ప్రతివీరత్వాన్ని; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; చెల్లనీక= సాగనివ్వక; ఉనికిన్‌+ 
చేసి= ఉండినందువలన; కృష్ణు= కృష్ణుడియొక్క; వర్తనంబునకున్‌= నడవడికి; ప్రతివిధానంబు= మారుపద్దతి; ఆచరింపన్‌= 
చేయటానికి; నిన్నున్‌= సమర్గుడవైన నిన్ను; కోరితిని= ప్రార్థించాను; ఇంతపని= కృష్ణుడి ఎత్తుకు పై ఎత్తుగా నడపటమంత 
గొప్పకార్యం; నీకున్‌= సమర్దుడవైన నీకు; తక్కన్‌= తప్ప; ఒరులకున్‌= ఇతరులకు; శక్యంబు= చేయదగినది; అగునే= 
కాగలదా?; (కాదని అర్థం); అనినన్‌= అని చెప్పగా; విని; ముదిత= సంతోషించిన, హృదయుండు= మనస్సు కలవాడు; అయి; 
మధద్రేశ్వరుండు= మద్రదేశపు రాజైన శల్యుడు. 


తాత్సర్యం: విషయం ఇటువంటి దని నీకు తెలియనందున కర్షుడి రథం తోలుమన్నావు; తెలిసికూడా కర్షుడిమీద 
ఎక్కువ (ప్రేమ ఉన్నందున నన్ను పరాభవిద్దామనుకుంటున్నావో, నేను మా దేశానికి వెళ్ళిపోతాను. అని చెప్పి, శల్యుడు 
రాజుల మధ్యనుండి వెళ్ళిపోబోతుంటే దుర్యోధనుడు వెళ్ళి, ప్రేమతో, గౌరవంతో ఆపాడు. ఊరడిస్తున్న గొంతుతో 
తియ్యని పలుకులు ఉచ్చరిస్తూ శల్యుడితో ఇట్టా అన్నాడు. 'కర్టుడే కాదు నిన్ను మించిన రథికులు మరెవరూ కూడా 
లేరు. (కనుక, రథికులలో కరుడు నీకంటె ఎక్కువవాడని కాని, అతడికంటె నీవు తక్కువవాడవని కాని ని న్నతడికి 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 115 


సారథివి కమ్మనలేదు.) నీవు గొప్ప శత్రువుల గుండెలో శల్యం(బాణం) వంటి వాడవైనందువలన కదా, నీకు 
శల్యుడనే పేరు వచ్చింది! (అయితే నన్నీ నీచకార్యానికెందుకు నియమించావంటే అట్లా నిన్ను సారథ్యం 
వహించమనటంలో) నా ఉద్దేశమేమిటో కొంచెం వినుము. (ఇక్కడ రథికులలో నీవెక్కువా కర్గుడెక్కువా అన్నది కాదు 
ఆలోచించవలసినది) రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడికంటె గొప్పవాడు కర్గుడు, గుర్రాల మనస్సు 
తెలిసికొనటంలో కృష్ణుడికంటె గొప్పవాడవు నీవు. అర్జునుడికి ప్రతివీరుడిగా మనం కర్ణుడిని తగినవాడిని చేశాము 
(ఇదీ అశ్వత్థామ ఇట్లా చేయుమని చెప్పినందున మీ అందరూ ఆమోదించినందువలన అతడు సేనానాయకు డైనాడు. 
కాని, నా పక్షపాతంవలన కాదు.) మన ఈ నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి నిరుపయోగం 
చేస్తున్నాడు. దానికి తగిన (ప్రతిక్రియ చేయాలంటే, కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు వెయ్యాలంటే సమర్ధుడవు నీ 
వొక్కడవే కనుక ని న్నిలా ప్రార్థించాను. (కనుక ఎక్కువ తక్కువలు ఆలోచించవలసినది నీకూ కృష్ణుడికీ మధ్య 
మాత్రమే. కృష్ణుడికంటె నీవధికుడవనుకోబట్టే నిన్ను (ప్రార్థించినది. ఇది నిన్నెక్కువ గౌరవించటం కాని పరాభవించటం 
కాదు.) ఇంత మహాకార్యం నీ వలన కావాలి. కాని, ఇతరులవలన కాదు” అని చెప్పేసరికి శల్యుడికి మనస్సులో 
చాలా సంతోషం కలిగింది. అందువలన ఇట్లా అన్నాడు: 


క. _ 'ననుం గృష్టుకంటె నధికుం । డని యిమ్మనుజేంద్రకోటి యాకర్ణింపం 

గొనియాడితి విమల యశో | ఘను. డగు కర్ణునకు రథము గడపెద నధిపా!' 253 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా దుర్యోధనా!; ననున్‌= నన్ను; కృష్ణుకంటెన్‌= సర్వాధికుడని అందరిచేతా కీర్తింపబడుతున్న 
కృష్ణుడికంటె; అధికుండని= గొప్పవాడనని; -ఈ+మనుజేందద్ర= ఈ రాజులయొక్క; కోటి= సమూహం; ఆకర్షింపన్‌= వినగా; 
కొనియాడితి(వి)= (ప్రశంసించావు; విమల= స్వచ్చమైన; యశః= (దానాదుల వలన కలిగిన) క్రీర్తి చేత; ఘను(డు= గొప్పవాడు; 
అగు= అయిన; కర్షునకున్‌= అంగరాజుకు; రథము= తేరు; కడపెదన్‌= తోలుతాను. 


తాత్సర్యం: 'రాజా! ఇంతమంది రాజులు వింటూ ఉండగా, నీవు నన్ను కృష్ణుడికంటె గొప్పవాడివి అని ప్రశంసించావు. 
కనుకనూ, స్వచ్చమైన కీర్తి చేత గొప్పవాడైన కర్గుడికి నేను రథం నడుపుతాను. 


విశేషం: ఎవరి నెట్టా పడగొట్టాలో దుర్యోధనుడికి బాగా తెలుసు. ఇప్పుడు శల్యుడిని పడగొట్టటం అతని ఉద్దేశం. అందుకతడు 
వేసిన ఎత్తు రెండోసారి ఫలించింది. ఒకడి రథం నేను తోలటమేమిటి అని అనుకొన్నప్పుడు కర్షుడు సూతజుడుగా, 
రాధేయుడుగా (249వ పద్యం) అతడికి కనిపించాడు. నీవు కృష్ణుడికంటె గొప్పవాడవనేసరికి అదే కర్లుడు విమల యశోఘనుడుగా 
కనిపించాడు. పొగడ్తలకు లొంగిపోయే వారి స్వభావాలు ఈలాగే ఉంటాయి. 


వ. అని యా సూతనందను నుద్దేశించి వెండియు నిట్లనియె. 254 
ప్రతిపదార్థం: అని= ఇలా పలికి; ఆ సూతనందనున్‌= ఆ సూతపుత్రుడయిన కర్ణుడిని; ఉద్దేశించి= మనస్సులో పెట్టుకొని; 
వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కర్షుడి విషయమై మళ్ళీ ఇట్లా అన్నాడు: 


విశేషం: పుట్టుకతో పుట్టిన బుద్ది పోయేదికాదు. దుర్యోధనుడి మాటల నేర్పువలన ఒప్పుకొన్నా తన ఆధిక్యం వదులుకొనటం 
శల్యుడికి సమ్మతం కాలేదు. కనుక మళ్ళీ విమలయశోఫఘునుడు సూతనందనుడై పోయాడు. ఈ మాట అంటున్నది 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 
సంజయుడే అయినా శల్యుడి మనసు ననుసరించి అంటున్నాడు. అంతేకాదు, శల్యుడు తన సారథ్యానికి ఒక 'షరత్తు' 
విధిస్తున్నాడు. 
క. _ 'జనవల్లభ! యొకసమయము । విను మీతనితోడ నేను విచ్చలవిడి. దో 
చిన మాట లెల్ల నాడుదు । నను నెగ్గులు వట్ట కుండినం బొం దొనరున్‌.' 255 


ప్రతిపదార్థం: జనవల్లభ!= (ప్రజానాథా! రాజా! దుర్యోధనా!; ఒక; సమయము= నియమం; వినుము= విను; ఈతనితోడన్‌= 
ఈ కర్షుడితో; నేను= కృష్ణుడికంటె అధికుడనైన నేను; విచ్చలవిడిన్‌= స్వేచ్చ గా; తోంచిన= మనస్సుకు స్సురించిన; మాటలెలన్‌= 

ప్రా ప వ్‌ స స్థా న 
పలుకులన్నీ; ఆడుదున్‌= పలుకుతాను; ననున్‌= అలా పలికిన నన్ను; ఎగ్గులు+పట్టక= తప్పులు పట్టక; ఉండినన్‌= 
ఉండినట్లయితే; పొందు= స్నేహం; ఒనరున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: 'రాజా! ఒక నియమం విను. నేను ఇతడితో నా ఇష్టం వచ్చినట్లు నాకు తోచిన మాటలన్నీ మాట్లాడుతాను. 
అందుకు నన్ను తప్పుపట్టకుండా ఉంటే స్నేహం కుదురుతుంది.” 


క. అనుటయు గారవమున నీ | తనయుండు రాధేయు. జూచి తగు ని ట్లగుంగా 
కని పలికి శల్యునిం గను€ । గొని యిది గడులెస్స యనియెం గురువంశనిధీ! 256 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= కురుకులానికి నిధివంటి ధృతరాష్ట్ర మహారాజా! అనుటయున్‌= అని చెప్పగా; నీ తనయుండు= 
నీ కుమారుడైన దుర్యోధనుడు; గారవమునన్‌= గౌరవంతో; రాధేయున్‌= రాధాపుత్రుడైన కర్లుడిని; చూచి= పరికించి; తగున్‌= 
శల్యుడు అలా మాటాడటం యుక్తం; ఇట్టు+అగున్‌+కాక= ఇట్లాగే అగుగాక! అని= అలా; పలికి; శల్యునిన్‌= శల్యుడిని; కను6 
గొని= చూచి; ఇది= ఈ నియమం; కడున్‌= మిక్కిలి; లెస్స= మంచిది; అనియెన్‌. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అట్టా శల్యుడు పలుకగానే దుర్యోధనుడు గౌరవంతో కరుడిని చూచి, శల్యుడట్టా 
© ౧ లా ౧ 
మాట్లాడటం యుక్తమే. అట్లాగే కానీ అని చెప్పి శల్యుడితో “ఇది చాలా మంచిది" అన్నాడు. 


వ. ఇట్లభినందించి యన్నరేంద్రుం డమ్మద్రపతి మనం బురియాడునో యని శంకించి యతనితో మజియు 
నిట్లను 'నివ్విధం బాచరించుటకు విచారంబు వలవదు తొల్లింటి పెద్దల వృత్తాంతంబు వినుము మార్కండేయ 
మహాముని మాతండ్రి కేను వినుచుండ( జెప్పినయది నీకుం జెప్పెద సురలతోడి దురంబున నసురవరుండగు 
తారకుండు దెగిన పిదప దదీయ తనయులు విద్యున్మాలియు. దారకాక్షుండును గమలాక్షుండును నను 
వారలు వారిజాసను నుద్దేశించి. 257 


ప్రతిపదార్థం: ఇట్లు; అభినందించి= సంతోషకరంగా పలికి; ఆ+వర+ఇంద్రుండు= ఆ రాజు దుర్యోధనుడు; ఆ+మ।ద్రపతి= 
ఆ మధద్రదేశపురాజైన శల్యుడియొక్క; మనంబు= మనస్సు; ఉరియాడునో= బాధపడుతుందేమో; ఊగిసలాడుతుందేమో; అని; 
శంకించి= సందేహించి; అతనితోన్‌= ఆ శల్యుడితో; మజియున్‌= ఇంకా; ఇట్టు; అనున్‌= అన్నాడు; ఈ+విధంబు= ఈ 
(ప్రకారం; ఆచరించుటకున్‌= చేయటానికి; విచారంబు= చింత; వలవదు= వద్దు; తొల్లింటి= పూర్వపు; 'పెద్దల= పద్దవారియొక్క; 
వృత్తాంతంబు= ఉదంతం; వినుము; మార్కండేయ మహాముని= మార్కండేయుడు అనే ఒక గొప్ప బుషి మాతండ్రికిన్‌= 
మా తండ్రి అయిన ధృతరాష్షుడితో; ఏను= నేను; వినుచుండన్‌= వింటూ ఉండగా; చెప్పిన+అది= చెప్పిన వృత్తాంతం; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 117 


నీకున్‌= నీకు; చెప్పెదన్‌= చెపుతాను; సురలతోడి= దేవతలలోనైన; దురంబునన్‌= యుద్దంలో; అసురవరుండు+అగు= 
అసురులలో శ్రేష్ణుడైన; తారకుండు= తారకుడనే రాక్షసుడు; తెగిన పిదపన్‌= మరణించిన తరువాత; తదీయ= అతడి వారైన; 
తనయులు= కుమారులు; విద్యుత్‌+మాలియున్‌+తారక+అక్షుండును; కమల+అక్షుండును= విద్యున్మాలి, తారకాక్షుడు, 
కమలాక్షుడు; అనువారలు= అనే పేరులు గలవారు; వారిజాసనున్‌= పద్మం ఆసనంగా గల (బ్రహ్మను; ఉద్దేశించి= గురించి. 


తాత్సర్యం: దుర్యోధనుడు అట్లా సంతోషపెట్టేమాట పలికాడు. తరువాత శల్యుడి మనస్సు బాధపడుతుందేమో 
అనీ, ఊగిసలాడుతుందేమో అనీ సందేహించి అతడితో ఇంకా ఇట్టా అన్నాడు: “ఈ విధంగా చేయవలసి వచ్చిందే 
అని విచారించవద్దు. పూర్వకాలానికి చెందిన పెద్దవారి ఉదంతం ఒకటి చెప్పుతాను వినుము. ఒకప్పుడు మార్కండేయ 
మహర్షి మా తండ్రి ధృతరాష్టుడితో దీనిని చెప్పాడు. అప్పుడు నేను కూడా వింటూ అక్కడ ఉన్నాను. దేవతలతో 
జరిగిన యుద్దంలో తారకాసురుడు మరణించాడు. ఆ తరువాత అతడి ముగ్గురు కుమారులు - విద్యున్మాలి, 
తారకాక్షుడు, కమలాక్షుడు అనేవారు (బ్రహ్మను గురించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుర్యోధనుండు శల్యునకు( ద్రిపురాసురుల వృత్తాంతంబు సెప్పుట (సం. 8-24-1) 


క, 'దమమున నియమంబున ను । త్తమమును ఘోరంబు నైన తప మతినిష్టం 
బ్రముదితులై చేయగ న । కృమలభవు(డు దోంచి పరమకారుణ్యమునన్‌. 258 


ప్రతిపదార్థం: దమమునన్‌= బాహ్యేంద్రియ నిగ్రహంతోనూ; నియమంబునన్‌= నియమంతోనూ (నియమం అన్నది ఎనిమిది 
అంగాలలో ఒకటి. ఇది ఐదు విధాలు: 1. బాహ్యాభ్యంతర శౌచం, 2. సంతోషం, 3. తపస్సు, 4. స్వాధ్యాయం, 5. ఈశ్వర 
ప్రణిధానం) ఉత్తమమును= శ్రేష్థమైనదీ; ఘోరంబును= భయంకరమైనది; ఐన= అయిన; తపము= తపస్సు; అతినిష్టన్‌= 
మిక్కిలి నిష్టతో; ప్రముదితులు= మిక్కిలి సంతుష్టులు; ఐ= అయి; చేయంగన్‌= కావించగా; ఆ+కమలభవుండు= పద్మంనుండి 
జన్మించిన (బ్రహ్మ; పరమ కారుణ్యమునన్‌= మిక్కిలి దయతో; తోంచి= ప్రత్యక్షమై. 


తాత్సర్యం: (వాళ్ళు) ఇంద్రియ నిగ్రహరూపమైన దమంతోనూ, శౌచ, సంతోష, తపస్సాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన 
రూపమైన అష్టాంగాలలో ఒకటైన నియమంతోనూ, ఉత్తమమై భయంకరమైన తపస్సు మిక్కిలి నిష్టతో బహు 
సంతుష్టితో చేశారు. దానికి గొప్ప దయ కలిగి, బ్రహ్మదేవుడు (ప్రత్యక్షమై. (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. 'వరంబులు గోరికొం' డనవుడు వారందటు 'నొక్కమాటయకా సకలభూతంబులవలనను సర్వకాలంబుల 
యందును నవధ్యత్వంబు మాకు నీయవలయి' నని యడుగుటయు నయ్యజుండు. 259 


ప్రతిపదార్థం: వరంబులు= కోరికలు; కోరికొండు= కోరుకోండి; అనవుడున్‌= అని పలుకగా; వారు= ఆ అసురకుమారులు; 
అందణున్‌= ముగ్గురూ; ఒక్కమాట+అ+కాన్‌= ఒకేమాట అయ్యేటట్టు; సకల= సమస్తమైన; భూతంబులవలనను= ప్రాణులవలన; 
సర్వకాలంబుల యందును= అన్ని కాలాలలోనూ; అవధ్యత్వంబు= చంపబడకుండటం; మాకున్‌= మా ముగ్గురికీ; 
ఈయవలయున్‌= ఇవ్వాలి; అని; అడుగుటయున్‌= అడుగగా; ఆ+అజుండు= ఆ (బ్రహ్మ, 


తాత్సర్యం: “కోరికలు కోరుకొనండి” అన్నాడు. అపుడు వారు ముగ్గురూ ఒకేమాటగా “మాకు ఎన్నడూ ఏ ప్రాణివలనా 
మరణం రాకూడదు. ఈ వరమి'మ్మని అడిగారు. అపు డా (బ్రహ్మ (ఇట్లా అన్నాడు). 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “ఆ చంద మెందు€ గల దది । గోచరమే? యిచ్చుటకును గొనుటకు€ దగుమై 
సూచి యడుగుండు శుభదం । బై చెల్లెడునట్లుగా. బ్రియంబున నిత్తున్‌. 260 


ప్రతిపదార్థం: ఆ చందము= ఆ పద్దతి; ఎందున్‌= ఎక్కడ; కలదు?= ఉన్నది?; అది= మరణం లేకుండా ఉండటం; 

గోచరమే= ఎక్కడైనా అగుపిస్తుందా? - అంటే ఉంటుందా; ఇచ్చుటకును= ఇవ్వటానికీ; కొనుటకున్‌= పుచ్చుకొనటానికీ; 

శుభదంబై= శుభాన్నిచ్చేదై; చెలెడునట్లుగాన్‌= చెల్లుబడి అయ్యేటట్టుగా; తగు= తగిన; మె= పద్దతి; చూచి= ఆలోచించి; 
( ర్త ళా రా ౧ FE = హా 

అడుగుండు= కోరండి; ప్రియంబునన్‌= ఇష్టంతో; ఇత్తున్‌= ఇస్తాను. 


తాత్సర్యం: “అట్లాంటి పద్దతి ఎక్కడైనా ఉన్నదా? మరణం లేకుండా ఉండటం ఎక్కడైనా అగుపిస్తుందా? అందువల్ల 
తగినది, శుభప్రదమైనదీ, ఇవ్వటానికి వీలైనదీ, ఆలోచించి అడగండి. ప్రీతితో ఇస్తాను. 


వ. అనవుడు నయ్యసుర 'లట్లేని మాకు మువ్వురకు మూడు పురంబు లెల్ల సుఖంబులుం గలిసి కామగమనంబులై 
దేవదానవ యక్షోరగాది జాతులకుం జెటుపరాక విలసిల్లునట్లుగా నొసంగు మేము భవతసాదంబు సొంపున 
నిర్ణయులమై పెంపొంది సంచరించెది మనుటయు. బద్మభవుం 'డిది లెస్స దీనికి. దుది యిట్టిది యని 
నుడివి “'యట్టిది గాకుండ నప్రమత్తులరై వర్తిలుం డనిన నద్దనుజేంద్రు 'లప్పరంబు లప్పు డొక్కెడం గూడెనప్పడు 
బలియుండగువాండు సెటుపం దలంచినం జెడునదిగా నొడంబడితిమి త్రిపురంబులు సంగతంబులు గాకున్న 
నసాధ్యంబులై వలయువలయు' నని పల్కిన న ద్దేవుండు 'మీరు పురత్రయంబును సంపాదించుకొనుం డే 
నమ్మహానుభావంబులం బొందునట్లుగా నిచ్చితి నని నిజస్థానంబునకుం జనియె నిత్తెబింగున.' 261 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+అసురులు= ఆ రాక్షసులు; అట్టేనిన్‌= అలా అయితే; మాకున్‌= మాకు; 
మువ్వురకున్‌= ముగ్గురకూ; మూడు పురంబులు= మూడు నగరాలు; ఎల్లన్‌= సమస్తమైన; సుఖంబులున్‌+కలిగి= సుఖాలూ 
ఉండి; కామ గమనంబులై= సంకల్ఫాన్నిబట్టి పోయేవి అయి; దేవ= దేవతలు; దానవ= రాక్షసులు; యక్ష= యక్షులు; ఉరగ= 
నాగులు; ఆది= మొదలైన; జాతులకున్‌= తెగలవారికీ; చెజుపన్‌ రాక= నాశనం చేయటానికి శక్యం కాక; విలసిల్లునట్టుగాన్‌= 
ఒప్పేవిధంగా; ఒసంగుము= ఇవ్వు; ఏము= మేము; భవత్‌= నీయొక్క; ప్రసాదంబు= అనుగ్రహంయొక్క; సొంపునన్‌= 
అందంతో; నిర్భయులము+ఐ= భయంలేనివారమై; పెంపు+ఒంది= వృద్దిచెంది; సంచరించెదము= తిరుగుతుంటాము; 
అనుటయున్‌= అని చెప్పగా; పద్మభవుండు= పద్మమందు జన్మించిన (బ్రహ్మ; ఇది= ఈ పద్దతి; లెస్స= మంచిది; దీనికిన్‌; 
తుది= అంతం; ఇట్టిది+అ= ఈ (ప్రకారమైనదే; అని; నుడివి= చెప్పి; అట్టిది= ఆ (ప్రకారం; కాకుండన్‌= సంభవించకుండా; 
అ(ప్రమత్తులరు+ఐ= ఏమరుపాటు కలవారు కాకుండా; వర్తిలుండు= (ప్రవర్తించండి; అనినన్‌= అని చెప్పగా; ఆ+దనుజేంద్రులు= 
ఆ రాక్షసరాజులు; ఆ+పురంబులు= ఆ నగరాలు; ఎప్పుడు= ఏ సమయంలో; ఒక్కెడన్‌= ఒక్కచోట; కూడెన్‌= కలుస్తాయో; 
అప్పుడు= ఆ సమయంలో; బలియుండు= బలవంతుడు; అగువాండు= ఐనవాడు; చెణుపన్‌= నాశనం చేయటానికి; 
తలంచినన్‌= సంకల్పిస్తే; చెడునదిగాన్‌= నశించే పద్దతిగా; ఒడంబడితిమి= ఒప్పుకొన్నాము; (త్రిపురంబులు= మూడు నగరాలు; 
సంగతంబులు= కూడినవి; కాక= కాకుండా; ఉన్నన్‌= ఉన్న పక్షంలో; అసాధ్యంబులై= సాధింపరానివై, చెరుపరానివై; 
వెలయన్‌వలయున్‌= విలసిల్లాలి; అని; పల్కినన్‌= పలుకగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; మీరు= మీరు ముగ్గురూ; 
పురత్రయంబును= మూడు నగరాలను; సంపాదించుకొనుండు= గడించుకోండి; ఏను= నేను; ఆ+మహానుభావంబులన్‌= 
(అవి) ఆ (ప్రభావాలను; పొందునట్టుగాన్‌= పొందే విధంగా; ఇచ్చి తిన్‌= వరం ఇచ్చాను; అని; నిజస్థానంబునకున్‌= తన 
నివాసస్థానానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 119 


తాత్సర్యం: అట్లా అనేసరికి, ఆ అసురులు అట్లా అయితే మాకు ముగ్గురికీ మూడు నగరాలిమ్ము. వాటిలో అన్ని 
సౌఖ్యాలూ ఉండాలి. మేము మనస్సులో అనుకొంటే చాలు అని ఎక్కడికైనా ప్రయాణం చెయ్యగలగాలి. వాటిని 
దేవతలు, దానవులు, యక్షులు, నాగులు మొదలయిన జాతులవారికి కూడా నాశనం చేయటం శక్యం కాకూడదు. 
ఇట్లా వరమిమ్ము. నీ అనుగ్రహం వలన మేము ఏ భయమూ లేకుండా తిరుగుతాము” అన్నారు. అపుడు (బ్రహ్మ 
“ఇది మంచిది మరి దీనికి అంతం ఇట్టా ఉంటుంది” అని కూడా చెప్పి, అట్టి పరిస్టితి రాకుండా ప్రవర్తించుకొనండి. 
అన్నాడు. దాని కా రాక్షసరాజులు “ఆ నగరాలు ఎప్పుడు ఒకచోట కలుస్తాయో, అప్పుడు బలం ఉన్నవాడు వాటిని 
పడగొట్టదలచుకొంటే పడిపోవచ్చు. ఇందుకు ఒప్పుకొన్నాము. ఈ మూడూ ఒక్కచోటికి చేరకపోతే మాత్రం వీటిని 
ఎవరూ ఏమీ చేయలేకపోవాలి' అన్నారు. అప్పుడు (బ్రహ్మదేవుడు 'సరే! మీరు మూడు నగరాలూ గడించుకోండి, 
నేనూ వాటికా ప్రభావం కలిగేటట్లు వరమిచ్చాను” అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ ్రకారంగా- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. వరము వడసిన యాదైత్యవరులు దమకు€ । బురము లొనరింప దానవపూజ్యు మయుని 
వేండికొనుటయు నాతండు విపులతపము । కలిమి నొప్పారు పురవర్మములు ఘటించె. 262 
ప్రతిపదార్థం: వరము= (బ్రహ్మనుండి వరం; పడసిన= పొందిన; ఆ దైత్యవరులు= ఆ రాక్షసశ్రేష్టులు; తమకున్‌= తమ 
ముగ్గురికోసమూ; పురములు= నగరాలు; ఒనరింపన్‌= నిర్మించటానికి; దానవపూజ్యూన్‌= దానవులకు పూబింపదగిన; మయుని= 
మయుడు అనేవానిని; వేండికొనుటయున్‌= కోరుకొనగా; ఆతడు= ఆ మయుడు; విపుల= విశాలమైన; అధికమైన; తపముకలిమిన్‌= 
తపస్సుచేసి ఉన్నందువలన; ఒప్పారు= అన్నివిధాలా తగిన; పురవర్మములు= నగరకవచాలు; ఘటించెన్‌= సమకూర్చాడు. 


తాత్పర్యం: ఇట్టా బ్రహ్మనుండి వరంపొందిన రాక్షసులు ముగ్గురూ తమకోసం నగరాలు నిర్మించి పెట్టమని 
మయుడిని ప్రార్థించారు. అతడు దానవులకు పూజనీయుడు, మహాతపశ్ళాలి. కనుక వారి అభిప్రాయానికి అన్నివిధాలా 
తగిన నగరాలనే కవచాలు నిర్మించాడు. 


వ. అవియుం బ్రాకార గోపురప్రాసాదప్రముఖ వివిధావయవంబులు పసిండియు వెండియు నినుమును నై 
నాలుగు దిక్కులు నూటేసి యోజనంబులు గలిగియుండు నందు. బసిండిం జేసినయది దివంబునను వెండి 
నొనరించినయది యంతరిక్షంబునను నినుమునం గావించినయది భూమిని సంచరింపను వరుసన 
వానికిం దారకాక్షుండును గమలాక్షుండును విద్యున్మాలియు రాజులయి దివ్యంబులగు నంబరంబులను 
నాభరణంబులను మాల్యానులేపనంబులను మలటియు ననేక విధంబుల నుజ్జ్వలులై నెగడుదు రిట్లు పురత్రయ 
విహారంబున జగత్రయంబును నాక్రమించి యసురత్రయం బప్రతిహత విభూతిమై వర్తించు నమ్మువ్వురుం 
దన్ను నాశ్రయించుటం జేసి వారల యోగక్షేమంబు లరసికొని యెవ్వరికి నెయ్యది యిష్టం బయ్యదియెల్లం 
దన మాయా బలంబున మయుం డొదవించుచుండు నవ్విధంబున( బరమసౌఖ్యంబు లనుభవించుచుండ 
బహుకోటి సంవత్సరంబులు సనియె నట్టియెడ. 263 


ప్రతిపదార్థం: అవియున్‌= ఆ పురాలూ; (ప్రాకార= చుట్టుగోడలు; గోపుర= పురద్యారాలు; (ప్రాసాద= రాజభవనాలు; (ప్రముఖ= 
మొదలయిన; వివిధ= అనేకప్రకారాల; అవయవంబులు= భాగాలు; పసిండియున్‌= బంగారమూ; వెండియున్‌= రజతమూ; 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇనుమునునై= ఇనుమూ అయి; నాలుగు దిక్కులు= నలువైపుల (ఎటు చూసినా); నూజణు+ఏసి= వందేసి; యోజనంబులు 
కలిగి= యోజనాల మేర కలిగి; (యోజనమంటే నాలుగు[కోసులు, [కోసుకు వేయి దండాలు, దండానికి నాలుగు హస్తాలు. 
హస్తమంటే ఒకమూర, రెండువేల దండాలు ఒక (క్రోసని మరొకమతం) ఉండున్‌= ఉంటుంది; అందున్‌= ఆ పురాలలో; 
పసిండిన్‌= బంగారంతో; చేసిన+అది= నిర్మించినది; దివంబునను= స్వర్గంలోనూ; వెండిన్‌= రజతంతోనూ; కావించిన+అది= 
చేసినది; అంతరిక్షంబుననున్‌= ఆకాశంలోనూ; ఇనుమునన్‌= ఇనుముతో; కావించిన+అది= చేసింది; భూమిని= భూలోకంలోనూ; 
సంచరింపను= తిరుగుతుండగా; వరుసన= వరుసగా; వానికిన్‌= ఆ పురాలకు; తారకాక్షుండు= తారకాక్షుడు అనే పేరుగలవాడూ; 
కమలాక్షుండును= కమలాక్షుడనే పేరుకలవాడూ; విద్యున్మాలియున్‌= విద్యున్మాలి అనే పేరుకలవాడూ; రాజులయి= అధిపతులై; 
దివ్యంబులు= స్వర్గంలో పుట్టినవి; అగు= అయిన; అంబరంబులను= వస్తాలచేతనూ; ఆభరణంబులను= నగలచేతనూ; 
మాల్యానులేపనంబులను= మాల్య= దండలచేతనూ; అనులేపనంబులను= పూతలచేతనూ; మజియున్‌= ఇంకా; అనేక= 
చాలా; విభవంబులన్‌= ఐశ్వర్యాలచేతనూ; ఉజ్జలులై= మిక్కిలి (ప్రకాశమానులై; నెగడుదురు= ఒప్పుదురు; ఇట్టు= ఈ 
ప్రకారం; పురత్రయ= మూడు పట్టణాలతో; విహారంబునన్‌= విహరించటంచేత; జగత్‌+త్రయంబును= మూడులోకాలనూ; 
ఆ(క్రమించి= అధీనం చేసికొని; అసురత్రయంబు= ముగ్గురు రాక్షసులు; అ(ప్రతిహత= అడ్డులేని; విభూతిమైన్‌= ఐశ్వర్యంతో; 
వర్తించు= (ప్రవర్తించేవారు; ఆ+మువ్వురున్‌= ఆ ముగ్గురు అసురులూ; తన్నున్‌= తనను; ఆశ్రయించుటన్‌+చేసి= 
అండగొనినందువలన; వారల= వారి ముగ్గురియొక్క; యోగ= లేనిది వచ్చి కలియటం; క్షేమంబులు= ఉన్నది బాగా ఉండటం 
-ఈ రెంటినీ; అరసికొని= చూచుకొంటూ; ఎవ్వరికిన్‌= ఎవరికి; ఏ+అది= ఏది; ఇష్టంబు= ప్రియమైనదేదో; ఆ+అది= అది; 
ఎల్లన్‌= సమస్తమూ; తన= తనయొక్క; మాయాబలంబునన్‌= మాయయొక్క శక్తితో; మయుండు= మయాసురుడు; 
ఒదవించుచున్‌= కలిగిస్తూ; ఉండున్‌= ఉండేవాడు; ఆ+విధంబునన్‌= ఆ (ప్రకారంగా; పరమ= గొప్పవైన; సౌఖ్యంబులు= 
సుఖాలు; అనుభవించుచుండన్‌= అనుభవిస్తుండగా; బహు= చాలా; కోటి= కోట్ల సంఖ్యలుకల; సంవత్సరంబులు= ఏళ్ళు; 
చనియెన్‌= వెళ్ళిపోయాయి; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: ఆ పురాలు కూడా - చుట్టుగోడలు, పురద్వారాలు, రాజభవనాలు మొదలయిన పలురకాల (ప్రధాన 
భాగాలు ఒకదానిలో బంగారపువీ, మరొకదానిలో వెండివీ, ఇంకొకదానిలో ఇనుపవీ ఉండి, (ప్రతిపురమూ ఎటు 
చూచినా, నూరేసి యోజనాలమేర ఉండేవి. వాటిలో సువర్లపురం స్వర్గంలోనూ, రజతపురం ఆకాశంలోనూ, లోహపురం 
భూలోకంలోనూ తిరుగుతూ ఉండేవి. వాటిలో స్వర్గపురానికి తారకాక్షుడూ, రజతపురానికి కమలాక్షుడూ, లోహపురానికి 
విద్యున్మాలీ రాజులుగా ఉండేవారు. దివ్యవ[స్తాలు ధరించి, దివ్యభూషణాలు పెట్టుకొని, దివ్యమాల్యాలు వేసికొని, 
దివ్యములైన మైపూతలు పూసికొంటూ, ఇంకా రకరకాల ఐశ్వర్యాలతో ఒప్పి ఉండేవారు. ఇట్లా ముగ్గురు అసురులూ 
మూడు పురాలలోనూ తిరుగుతూ మూడు లోకాలనూ ఆక్రమించికొని, ఎదురు లేని ఐశ్సర్యంతో ఉండేవారు. ఇట్టి 
వాళ్ళు తన నాశ్రయించుకొని ఉంటున్నందున మయాసురుడు వారి యోగక్షేమాలు చూస్తూ ఉండేవాడు. ఎవరి కేది 
ఇష్టముంటే అది అంతా వారికి తన మాయాబలంతో సృష్టించి ఇస్తూ ఉండేవాడు. ఇట్లా వారు మహాసౌఖ్యాల 
ననుభవిస్తూ ఉండగా, ఎన్నికోట్ల సంవత్సరాలో గడచిపోయాయి. 


సీ, తారకాక్షున కొక్క తనయుండు హరియన । జనియించి వారిజాసను గుటించి 
తపము సేయంగ బ్రత్యక్షమై యద్దేవుం । డడుగుము వరమన్న నతండు త్రిపుర 
ములవార లాయుధంబులు దాంకి చచ్చిన(। బీనుంగుల్‌ నీరలోం బెట్టి తడుప 
నొక్కండు వదుగురై యెక్కుడు లావును । బీరంబు మెజియ సంప్రతి నుల్ల 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 121 


ఆ. సిల్లునట్టి బావి చిరతరతోయమై । మా పురముల. జిత్ర మహిమ వెలయ 
వ 


నావహిల్ల వలయు ననిన నిచ్చితి నని | యమ్మహాత్ముం డరిగి నదియు. గలిగె. 264 


ప్రతిపదార్థం: తారకాక్షునకున్‌= తారకాక్షుడనే సువర్షపురాధిపతికి; ఒక్క= ఒక; తనయుండు= కుమారుడు; హరియనన్‌= 
హరి అనే పేరుతో; జనియించి= పుట్టి; వారిజ+ఆసను గుటించి= పద్మాసనుడైన (బ్రహ్మదేవునుద్దేశించి; తపము+చేయంగన్‌= 
తపస్సు చేయగా; ప్రత్యక్షమై= సాక్షాత్కరించి; వరము= కోరిక; అడుగుము= కోరుకొమ్ము; అన్నన్‌= అనగా; అతండు= ఆ 
హరి అనే అసురుడు; త్రిపురముల వారలు= మూడు నగరాలలోని వారూ; ఆయుధంబులు; తాశి= తగిలి; చచ్చినన్‌= 
చనిపోయిన పక్షంలో; పీనుంగుల్‌= వారి శవాలు; నీరిలోన్‌= నీటిలో; పెట్టి= ఉంచి; తడుపన్‌= తడిపితే; ఒక్క(డు= చనిపోయిన 
ఒక పారుడు; పదుగురు+ఐ= పదిమంది పారులయి; ఎక్కుడు= (అంతకు పూర్వం చనిపోయిన ఆ ఒక్కడికి ఉన్నదానికంటె) 
అధికమైన; లావును= బలమూ; బీరంబున్‌= వీరత్వమూ; మెజయన్‌= (ప్రకాశింపగా; సంప్రీతిన్‌= మిక్కిలి సంతోషంతో; 
ఉల్లసిల్టునట్టి= (ప్రకాశింపజేసేటటువంటి; బావి= దిగుడుబావి; చిరతోయమై= చాలాకాలం నీరు ఉండేది అయి; మా పురములన్‌= 
మా నగరాలలో; చిత్రమహిమన్‌= వింతగొలిపే ప్రభావం; వెలయన్‌= ఒప్పగా; ఆవహిల్ల వలయున్‌= ఉండాలి; అనినన్‌= ఇట్లా 
పలుకగా; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అని= ఇలా పలికి; ఆ+మహాత్ముండు= ఆ మహాత్ముడైన (బ్రహ్మదేవుడు; అరిగెన్‌= వెళ్ళాడు; 
అదియున్‌= అట్టి బావికూడా; కలిగెన్‌= ప్రతిపట్టణంలోనూ ఏర్పడింది. 


తాత్పర్యం: తారకాక్షాసురుడికి ఒక కొడుకున్నాడు. అతడి పేరు హరి. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. 
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అతడు ఈ మూడు పురాలలోని జనమూ ఏవైనా ఆయుధాలవలన 
చనిపోయిన పక్షంలో వారి శవాలను నీటిలో ఉంచి తడిపితే ఒక శవం పదిమంది జనం కావాలి, ఆ పదిమందికీ 
ఆ చనిపోయినవాడు (బ్రతికి ఉన్నపుడు అతడికి ఎంత బలమూ, ఎంత శౌర్యమూ ఉండేవో అవి అంతకంటె ఎక్కువ 
ఉండాలి, వారు సంతుష్టితో ఉండాలి, వీరిని-ఇటువంటివారిని-చేయటానికి అవసరమైన నీరు చాలాకాలం ఉండే 
విచిత్రప్రభావం కల దిగుడుబావి ఒకటి ఈ త్రిపురాలలోని ప్రతిపురంలోనూ ఉండాలి - అనేసరికి ఆ మహానుభావుడు 
ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు. నగరాని కొక బావి అట్లాంటిది ఏర్పడింది. 


వ. ఇట్లు మహా ప్రభావంబైన యబ్బావి వడసి యప్పరంబులవారు పోరికి శంకింపక నిర్ణర భయంకరులగుచు 
భువనంబులన్నియు బాధించుచుం బెటిగి లోభమోహావశతం బొంది విచ్చలవిడిం దిరుగం దొడంగిన దేవ 
పితృమునిజనస్థానంబులకు హానిపుట్టినం బురందరుం డఖిల బృందారకులు. బరివేష్టింప నప్పరంబులపై 
నెత్తిచని పెనంగి భేదింపంజాలక విషణ్ణుండయ్యె నంత నతండు దివిజులుం దాను సంయమి సహితుండై 
చతురానను పాలికిం బోయి ప్రణామపూర్వకంబుగా నద్దానవుల తెజింగెటింగించి తద్వధోపాయం బడిగిన 
నతండు వారల కిట్లనియె. 265 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహాప్రభావంబు= గొప్ప ప్రభావంబు కలది; ఐన= అయిన; ఆ+బావి= ఆ దిగుడుబావి; 

పడసి= పొంది; ఆ+పురంబులవారు= ఆ పురాల జనం; పోరికిన్‌= యుద్దానికి; శంకింపక= జంకక; నిర్ణర= దేవతలకు; 
భయంకరులు= జడుపు కలిగించేవారు; అగుచున్‌= అవుతూ; భువనంబులు+అన్నియున్‌= లోకాలన్నింటినీ; బాధించుచున్‌= 
బాధపెడుతూ; పెటిగి= విజృంభించి; లోభ= పిసినిగొట్టుతనానికీ; మోహ అజ్ఞానానికీ; కామానుబంధానికీ; వశతన్‌= లొంగటాన్ని; 
పొంది= లభింపజేసుకొని, లోభమోహాలకి లొంగిపోయి; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; తిరుగన్‌= సంచరించటానికి; తొడంగినన్‌= 
పూనుకోగా; దేవ= దేవతలయొక్క; పితృ= పితృదేవతలయొక్క; మునిజన= మునులయొక్క; స్టానంబులకున్‌= పదవులకూ, 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


వారి నివాసాది ప్రదేశాలకూ; హాని= కీడు; పుట్టినన్‌= కలుగగా; పురందరుండు= ఇంద్రుడు; అఖిల= సమస్తమైన; బృందారకులున్‌= 
దేవతలూ; పరివేష్టింపన్‌= తన చుట్టూ చేరిరాగా; ఆ+పురంబులపైన్‌= ఆ పట్టణాలపై; ఎత్తి= దండెత్తి; చని= వెళ్ళి; పెనంగి= 
పోరాడి; భేదింపన్‌= (పురాలను) (బ్రద్దలు కొట్టటానికి; చాలక= సమర్భుడుకాక; విషణ్ణుండు= విషాదపడినవాడు; అయ్యెన్‌= 
అయినాడు; అంతన్‌= ఆ తరువాత; అతండు= ఇంద్రుడు; దివిజులున్‌+తానున్‌= దేవతలూ, తానూ; సంయమి= మునీశ్వరులతో; 
సహితుండు+ఐ= కూడినవాడై; చతురానను పాలికిన్‌+పోయి= నాలుగు ముఖాలు కల (బ్రహ్మదేవుడి వద్దకువెళ్ళి; ప్రణామ= 
నమస్కారం; పూర్వకంబుగాన్‌= ముందు కలదిగా, ముందు నమస్కారం పెట్టి; ఆ+దానవుల= ఆ రాక్షసులయొక్క; 
తెజింగు= విధం; ఎజింగించి= తెలిపి; తద్‌+వధ= వారిని వధించటానికి; ఉపాయంబు; అడిగినన్‌= (ప్రశ్నించగా; అతండు= 
ఆ (బ్రహ్మదేవుడు; వారలకున్‌= వారితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా మహాప్రభావం కలిగిన బావి దొరికేసరికి, ఆ నగరాలవారికి యుద్దమంటే జంకుగొంకులు 
పోయాయి. వారంటే దేవతలూ భయపడేవారు. అట్టా వారు లోకాలనన్నింటినీ బాధిస్తూ పెరిగారు. లోభమోహాలకు 
లొంగారు. ఇష్టం వచ్చినట్లు తిరుగసాగారు. అందువలన దేవస్థానాలకూ, పితృస్థానాలకూ, మున్యాశ్రమాలకూ హాని 
పుట్టింది. కనుక ఇంద్రుడు దేవతలందరూ తన చుట్టూ రాగా, ఆ నగరాలపై దండెత్తి వెళ్ళాడు. కాని, వాటిని 
బ్రద్దలు చేయలేక విచారగ్రస్తుడయ్యాడు. ఆ తరువాత అతడూ, దేవతలూ, మునులూ కలిసి బ్రహ్మదగ్గరకు 
వెళ్ళారు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేసి ఆ రాక్షసుల సంగతి తెలియజేశాడు. వారిని సంహరించటానికి 
ఉపాయం చెప్పుమన్నాడు. అపుడాయన వారితో ఇట్లా అన్నాడు: 


ఉ. “ఏచిన యా పురత్రయము నేకశరంబున రూపుమాపంగాం 
జూచిన బోవుంగాని పెబచొప్పన( బోవదు సంగరోన్ముఖుం 
డై చనుదెంచె నేని మదనాంతకుచే నదిసెల్లు నొండ్లకు 
న్లోచర మెట్లగుం? జను(డు గొబ్బున నమ్మహితాత్ము పాలికిన్‌.' 266 


ప్రతిపదార్థం: ఏచిన= అతిశయించిన; ఆ= (ప్రసిద్దమైన; పురత్రయమున్‌= మూడు నగరాలనూ; ఏకశరంబునన్‌= ఒక 
బాణంతో; రూపుమాపంగాన్‌= నాశనం చేయటానికి; చూచినన్‌= ఆలోచిస్తే; పోవున్‌= నశిస్తాయి; కాని= అంతేకాని; పెజచొప్పునన్‌= 
మరొకపద్దతితో; పోవదు= నశించదు; సంగర= యుద్దానికి; ఉన్ముఖుండు= అనుకూలుడు; ఐ= అయి; చనుదెంచెన్‌+ఏని= 
వచ్చినట్లయితే; మదనాంతకుచేన్‌= మన్మథుడి సంహారకుడయిన రుద్రునిచేత; అది= పురత్రయం; చెల్లున్‌= నశిస్తుంది; 
ఒండ్లకున్‌= ఇతరులకు; గోచరము= కనిపించేది; ఎట్టు= ఎలా; అగునె?= అవుతుంది?; ఆ+మహాత్ము= ఆ గొప్ప మనస్సుకల 
రుద్రుడియొక్క; పాలికిన్‌= చేరువకు; గొబ్బునన్‌= తొందరగా; చనుండు= వెళ్ళండి. 


తాత్సర్యం: 'ఆ మూడు పురాలూ ఇపుడు చాలా బలపడ్డాయి. వాటిని ఒకే బాణంలో నశింపజేయటానికి ఆలోచిస్తే 
తప్ప, మరేవిధంగానూ అవి నశించవు. యుద్దం చేయటానికి సిద్దపడి రుద్రుడు వస్తే అట్టా కొట్టటమూ, అవి 
నశించటమూ సంభవిస్తుంది కాని, ఇతరులకు ఆ ఉపాయమూ, సామర్థ్యమూ తెలియదు కనుక ఆ మహాత్ముని 
దగ్గరకు వెంటనే వెళ్ళండి. 


ఆ. అనిన నట్లకాక యని దివ్యవర్ష స। హస్రకంబు వారలధిక నిష్ట 
నతుల తపముసేసి యత్యంత శుద్దాత్ము । లై మహేశుకడకు నరుగునపుడు. 267 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 123 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారలు= దేవతలూ, మునులూ, ఇంద్రుడూ; అట్ట= అట్లాగే; కాక= బౌగాక; అని= 
అని పలికి; దివ్యసహ(స్రకంబు= సంవత్సరాలయొక్క వెయ్యి, దేవమానం (ప్రకారం వెయ్యి సంవత్సరాలు; అధిక నిష్టన్‌= 
అధికమైన నిష్టతో; అతుల= సాటిలేని; తపము+చేసి= తపస్సు చేసి; అత్యంత= మిక్కిలి; శుద్ద= పరిశుద్దమైన; ఆత్ములు+ఐ= 
మనస్సుకలవారై; మహేశు= మహేశ్వరుడియొక్క; కడకున్‌= చేరువకు; అరుగునపుడు= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: అట్లా బ్రహ్మ చెప్పేసరికి, సరే అని ఆ దేవతలూ, మునులూ, దేవేంద్రుడూ వెయ్యి దివ్య సంవత్సరాలు 
మహానిష్టతో అసమానమైన తపస్సు చేశారు. అందువలన వారి మనస్సులు పరిశుద్దములయ్యాయి. తరువాత వారు 
మహేశ్వరుడి దగ్గరకు వెళ్ళే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: మన శుక్లపక్షం దేవతలకు పగలు, కృష్ణపక్షం రాత్రి. అంటే మన నెల వారికి అహోరాత్రం. ఇలాంటి ముప్పై 
అహోరా(త్రాలు వారికి నెల. అట్టి పన్నెండు నెలలు ఒక వర్షం అంటే సంవత్సరం. ఇది దివ్యవర్షం. ఇట్లాంటి వెయ్యి 
దివ్యసంవత్సరాలు వారు తపస్సు చేశారన్నమాట. 

వ. అవ్విరించి బ్రార్దించి పురస్సరుం జేసికొని యరిగి. 268 


ప్రతిపదార్థం: ఆ+విరించిన్‌= ఆ (బ్రహ్మను; (ప్రార్థించి= కోరి; పురస్సరున్‌= ముందు నడిచేవానిని, నాయకుని; చేసికొని= 
కావించుకొని; అరిగి= వెళ్ళి. 


తాత్సర్యం: ఆ (బ్రహ్మదేవుడిని (ప్రార్థించి, ఆయనను తమకు నాయకుడిగా చేసికొని వెళ్ళి. 


క వరదు శరణ్య శశాంక । స్పురితశిరోభాగు సర్వభూతేశ్వరు శం 
కరు సాంఖ్యయోగ నిష్టా । పర సులభు ననంగదమను( బరమాత్ము శివున్‌. 269 


ప్రతిపదార్థం: వరదున్‌= వరాలు ఇచ్చేవానిని; శరణ్యున్‌= శరణుకోరదగినవానిని; శశాంక= చం(ద్రుడిచేత; స్ఫురిత= ప్రకాశించే; 
శిరోభాగున్‌= శిరస్సుయొక్క ప్రదేశం కలవాడిని; సర్వభూత+ ఈ శృరున్‌= సమస్తమైన (ప్రాణులకు శాసకుడైన వాడిని; శంకరున్‌= 
శుభం కలిగించేవానిని; సాంఖ్యయోగ నిష్టాపర= సాంఖ్య నిష్టాపరులు, యోగనిష్టాపరులు అయినవారికి; సులభున్‌= తేలికగా 
లభించేవాడిని; అనంగదమనున్‌= మన్మధుడిని జయించినవానిని; పరమాత్మున్‌= పరమాత్ముడు అయినవానిని; శివున్‌= 
శివుని, మంగళస్వరూపుడిని. 


తాత్సర్యం: శివుడు వరాలిస్తాడు. ఎవరైనా శరణు కోరదగినవాడు. చంద్రుడు ఆయన శిరస్సున (ప్రకాశిస్తూ ఉంటాడు. 
ఆయన సకల (ప్రాణులకూ ప్రభువు. ఆయన అందరికీ మంగళకరుడు. ఆయన జ్ఞానయోగాన్నీ, యోగాన్నీ 
అవలంబించేవారికి సులభుడు. ఆయన కాముడిని జయించాడు. ఆయన పరమాత్ముడు. అట్టి శివుడిని (తరువాతి 
వచనంతో అన్వయం). 


త్రిపుర సంహారముకొణకు బ్రహ్మాదులు రుద్రునిం బ్రార్థించుట (సం. 8-24-37) 


వ. కని ఫాలంబులు భూమిసో(కం బ్రణమిల్లిన నద్దేవుండు 'లెండు మీ రాకకుం గారణంబేమి?' యనవుడు లేచి 
నిలిచి వారు కరకమలంబులు భక్తి మొగిడ్డి. 270 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కని= దర్శించి; ఫాలంబులు= నొసళ్ళు; భూమిన్‌= నేలను; సో(కన్‌= తాకేటట్టుగా; 'ప్రణమిల్లినన్‌= నమస్కారం 
చేయగా; ఆ+దేవుండు= ఆ శివుడు; లెండు= లేచి నిలవండి; మీ రాకకున్‌= మీరు రావటానికి; కారణంబు= హేతువు; ఏమి= 
ఏమిటి?; అనవుడు= అని పలుకగా; లేచి= పైకిలేచి; నిలిచి= నిలబడి; వారు= (బ్రహ్మ; ఇంద్రుడు, దేవతలు, మునులూ; 
కరకమలంబులు= పద్మాలవంటి చేతులు; భక్తిన్‌= భక్తితో; మొగిడ్చి= మోడ్చి. 


తాత్సర్యం: (మహాదేవుడిని దర్శించారు.) నాసళ్ళు నేలకు ఆనుకొనేటట్టు సాగిలబడి నమస్కరించారు. అపుడు ఆ 
దేవుడు 'లేచి నిలబడండి. ఏమి పనిమీద వచ్చారు? అన్నాడు. ఆపైన వారు లేచి, నిలిచి, భక్తితో పద్మాలవంటి 


చేతులు మోడ్చి. 
క 'స్తుత్యానుభావ నిర్మల । నిత్యానందస్వరూప! నిగమవిరోధి 
స్థిత్యపనయనోన్ముఖ! చి । తృత్యాత్మక! భక్తలోక దౌర్గత్యహరా! 271 


ప్రతిపదార్థం: స్తుత్యానుభావ!= పొగడదగిన ప్రభావం కలవాడా!; నిర్మల= స్వచ్చమైన; నిత్య= శాశ్వతమైన; ఆనంద= 
ఆనందమయ మైన; స్వరూప!= రూపం కలవాడా; నిగమ= వేదాలయొక్క; విరోధి= శతువులైనవారి; స్థితి= ఉనికిని; అపనయన= 
తొలగించటానికి; ఉన్ముఖ!= అనుకూలమైనవాడా!; చిత్‌= జ్ఞానమయమైన; సత్యాత్మక!= సత్యమైన రూపం కలవాడా!) 


భక్తలోక= భక్తులైన జనులయొక్క; దౌగ్గత్య= దుగ్గతిభావాన్ని; హరా!= హరించేవాడా! 


తాత్సర్యం: 'నీ ప్రభావం స్తుతించదగినది. నీది నిత్యమైన, నిర్మలమైన ఆనందస్వరూపం. నీవు వేదశత్రువుల 
ఉనికిని తొలగించటానికి సదా అనుకూలుడవై ఉంటావు. నీవు బ్ఞానస్వరూపుడవూ, సత్యస్వరూపుడవూను.” 


వ. అని మటియు ననేక ప్రకారంబుల బ్రస్తుతించినం బ్రసన్నుండై భవుండాదరించి మీకు భయంబు వలవదు 
మీ చెప్పిన యట్ల చేసెద వలయు కార్యంబెయ్యది?' యనిన దేవమునిసంఘంబులు ప్రహర్షంబు నొందె 
నరవింద భవుం డప్పరమేశ్వరున కిట్లనియె. 272 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగాను; మజియున్‌= ఇంకా; అనేక |ప్రకారంబులన్‌= బహువిధాలుగాను; (ప్రస్తుతించినన్‌= 
మిక్కిలిగా స్తుతించగా; ప్రసన్నుండు+ఐ= సంతోషించినవాడై; భవుండు= శివుడు; ఆదరించి= మన్నించి; మీకు= దేవాదులయిన 
మీకు; భయంబు= జడుపు; వలవదు= వద్దు; మీ= మీరు; చెప్పిన; అట్ట= ఆ విధంగానే; చేసెదన్‌= చేస్తాను; వలయు= 
కావలసిన; కార్యంబు= పని; ఏ+అది?= ఏది?; అనినన్‌= అని అడుగగా; దేవముని సంఘంబులు= దేవతల సంఘములు, 
మునుల సంఘములు, (ప్రహర్షంబున్‌= (ప్రకృష్ణమైన సంతోషాన్ని; ఒందెన్‌= పొందాయి; అరవింద= పద్మమందు; భవుండు= 
జన్మించిన (బ్రహ్మ; ఆ+పరమేశ్వరునకున్‌= ఆ మహేశ్వరుడితో; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్లా ఇంకా చాలా విధాలుగానూ, బాగా స్తోత్రం చేశారు. అపుడు శివుడు సంతోషించి వారిని 
గౌరవించాడు. 'మీకు భయం లేదు మీరు కోరిన విధంగానే చేస్తాను. కావలసిన పని ఏమిటో చెప్పండి” అన్నాడు. 
ఆ మాటలకు దేవతలూ, మునులూ చాలా సంతోషించారు. అపుడు పరమేశ్వరుడితో (బ్రహ్మదేవు డిట్లా అన్నాడు: 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 125 


(ఈక 


“ప్రజలకు బతిగాంగం బనిచితి నీవు న । న్నట్లు పదస్థుండ నగుటంజేసి 
విచ్చలవిడి వరంబిచ్చితి నసురత్ర । యమునకు దుర్గత్రయంబు గలిగి 
యమ్మువ్వురును దారుణాక్రమమున భువ । నత్రయ సంబాధనం బొనర్జు 
చున్నారు వారల నొరులకు నుడుప శ । క్యముగాదు నీవు శీఘ్రంబు చెటుప 


ఆ. వలయు మునులు దేవతలు నేను శరణు చొ । చ్చితిమి నిన్ను! గరుణ జేకొనంగ 
వలదె? మమ్ము నొరులు గలరె జగంబులు । గావ భూతనాథ! నీవు దక్క 273 


ప్రతిపదార్థం: నీవు= సకల నియామకుడవైన నీవు; నన్నున్‌= నీ అనుగ్రహపా(త్రుడనైన నన్ను; ప్రజలకున్‌+పతి+కా6గన్‌+ 
పనిచితివి= ప్రజలకు నేను సృష్టించిన ప్రాణుల కన్నింటికిని; పతిగాంగన్‌= పోషణ పాలనాదులు చూచే ఏలికగా; పనిచితి(వి)= 
ఆజ్ఞాపించావు; అట్టు= ఆ విధంగా; పదస్థుండను= (చేసికొన్న కర్మలకు తగిన ఫలం ఈయవలసిన స్థానంలో) అధికారంలో 
ఉన్నవాడను; అగుటంజేసి= అయిన కారణంచేత; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; అసురత్రయమునకున్‌= ముగ్గురు అసురులకూ; 
వరంబు= ఇతరులకు అభేద్యాలయిన నగరాలుండే వరం; ఇచ్చితిన్‌= ఇచ్చాను; ఆ+మువ్వురును= ఆ ముగ్గురు అసురులూ; 
దుర్గత్రయంబు+కలిగి= ఇతరులు చొరరాని మూడు పురాలు కలిగినందున; దారుణ= భయంకరమైన; ఆ(క్రమమునన్‌= 
ఆ(క్రమణంతో; భువనత్రయ= మూడులోకాలకూ; సంబాధనంబు= మిక్కిలిపీడ; ఒనర్చుచున్నారు= కలిగిస్తున్నారు; ఒరులకున్‌= 
ఇతరులకు; వారలన్‌= ఆ అసురులను; ఉడుపన్‌= పీడ విరమింపజేయటం; శక్యంబుగాదు= సాధ్యంకాదు; నీవు= సర్వశక్తి 
మంతుడవైన నీవు; శీఘ్రంబు+అ= వెంటనే; చెఖుపవలయున్‌= వారిని నశింపజెయ్యాలి; మునులు= బుషులూ; దేవతలున్‌= 
అసురులూ; నేనున్‌= (నీవు చెప్పిన పనిచేస్తూ చిక్కులలో పడిన) నేనూ; నిన్నున్‌= (దుష్టశిక్షకుడవూ; శిష్టరక్షకుడవూ అయిన) 
నిన్ను, శరణు చొచ్చితిమి= శరణు వేడుకొంటిమి; మమ్మున్‌; కరుణన్‌= దయతో; చేకొనంగన్‌= స్వీకరింపంగా; వలదె?= వద్దా?, 
స్వీకరించాలి; భూతనాథ!= సకల (ప్రాణులకూ స్వామివి, రక్షకుడవు అయినవాడా!; జగంబులు= లోకాలను; కావన్‌= రక్షించటానికి; 
నీవు+తక్కన్‌= నీవు తప్ప; ఒరులు= ఇతరులు; కలరె?= ఉన్నారా? (లేరని భావం.) 


తాత్సర్యం: 'నీవు నన్ను (ప్రజాపతి పదవిలో నియమించావు. అందువలన, ఆ పదవిలో ఉన్న కారణంచేత, తగిన 
తపస్సు చేశారు కనుక, నాకు గల స్వాతంత్ర్యం వినియోగించి, ముగ్గురు అసురులకూ మూడు అభేద్యనగరాలుండే 
వరమిచ్చాను. వాటి చాటున వారుముగ్గురూ ముల్లోకాలనూ భయంకరంగా ఆక్రమిస్తూ ఆయా లోకాలకు పీడ 
కలిగిస్తున్నారు. అది మానిపించే శక్తి ఇతరులకు లేదు. వారిని నీవు వెంటనే నాశనం చేయాలి. ఈ మునులూ 
దేవతలూ, నేనూ నిన్నాశ్రయించాము. నీ రక్షణ కోరుతున్నాము. నీవు దయతో మమ్ములను ఆదుకొనాలి. నీవు సకల 
ప్రాణులకూ రక్షకుడవూ, పోషకుడవూ కూడాను. కనుక లోకాలను రక్షించగలవారు కాని, రక్షించవలసినవారు కాని 
నీవు తప్పితే ఇతరులు లేరు. 


విశేషం: ఈ సీసపద్యం మూడవపాదం మొదట ఉస్మానియా (ప్రతిలో 'యిమ్మువ్వురును' అని ఉన్నది. యతిభంగం. 1963 
వావిళ్ళ ప్రతిలోనూ అంతే. అదే దీనికి తల్లి. అక్కడి అచ్చు తప్పు ఇక్కడ యథాతథంగా దిగింది. కనుక “యి” 'యి చేశాము. 
ఇటీవలి తె.వి. ప్రతిలో మేము దిద్దినట్టే ఉన్నది. 


వ. అనవుడు నద్దేవుం డయ్యసురులు సెటుపవలయువారగుదురు వారలు బలవంతు లేనొంటిమై నా పనికి 
నుత్సహింపనేర మదీయంబు లయిన తేజోబలంబులం దర్దంబు పుచ్చికొని మీరందటుం గూడి యా దుష్ట 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


దైత్యుల మర్దించుట కార్యంి బనిన నద్దివిజులు “మాకందటికు గల తేజోబలంబులకు నద్దనుజుల 
తేజోబలంబులు రెట్టియయి యుండు నట్లగుటం జేసి మా చేతం జెడ రదియునుంగాక భవదీయ 
తేజోబలంబులు భరియింప మేము శక్తులము గాము మా యందటి తేజో బలంబులలో సగంబు పుచ్చికొని 
నీవ యాశత్రుల సమయింపు మెల్ల భంగిని నీకు రక్షణీయుల మగు మమ్ము రక్షింపు' మనుటయు 
నజ్జగన్నాథుండు. 274 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; ఆ+దేవుండు= ఆ దేవుడైన రుద్రుడు (ఇలా అన్నాడు; అయ్యసురులు= ఆ 
రాక్షసులు; చెజబుపవలయువారు= సంహరింపవలసినవారు; అగుదురు= అయినవారు; (కాని; వారలు= ఆ అసురులు; 
బలవంతులు= శక్తికలవారు; ఏను= నేను; ఒంటిమైన్‌= ఒంటరిగా; ఆ+పనికిన్‌= ఆ కార్యానికి; ఉత్సహింపన్‌= పూనుకొనటానికి; 
నేరన్‌= శక్తి కలవాడనుకాను; మదీయంబులు= నావి; అయిన; తేజః+బలంబులు+అందున్‌= పరాక్రమములో, శక్తిలో; 
అర్హంబు= సగముభాగం; పుచ్చికొని= తీసికొని; మీరందణున్‌= మీరంతా; కూడి= కలిసి; ఆ= ఆ ముగ్గురు; దుష్టదైత్యులన్‌= 
దుర్మార్గులయిన అసురులను; మర్దించుట= సంహరించుట; కార్యంబు= కర్తవ్యం; అనినన్‌= అనిచెప్పగా; ఆ+దివిజాలు= ఆ 
దేవతలు; మాకున్‌= మా దేవతలకు; అందటకున్‌= ఎల్లరికీ; కల= ఉన్న; తేజోబలంబులకున్‌= పరా(క్రమానికీ, బలానికీ; 
ఆ+దనుజుల= ఆ అసురలయొక్క; తేజోబలంబులు= పరాక్రమమూ, శక్తీ; రెట్టి+అయి= రెండింతలై; ఉండున్‌= ఉంటాయి; 
అట్టు; అగుటన్‌+జేసి= అయినందువలన; మా చేతన్‌= మా వల్ల; చెడరు= నశింపరు; అదియున్‌+కాక= అదీకాక, అంతేకాక; 
భవదీయ= నీవి అయిన; తేజోబలంబులు= పరాక్రమమూ, శక్తీ; భరియింపన్‌= సహించటానికి; మేము= అల్పశక్తిమంతులమైన 
మేము; శక్తులము+కాము= శక్తికలవారము కాము; మా+అందజ= మా అందరియొక్క; తేజోబలంబులలోన్‌= పరాక్రమంలో 
శక్తిలో; సగంబు పుచ్చికొని= అర్రభాగం తీసికొని; నీవ= నీవే; ఆ శత్రులన్‌= ఆ పగవారిని; సమయింపుము= సంహరింపుము; 
ఎల్ల= సమస్తమైన; భంగిని= విధాలనూ; నీకున్‌= సర్వశక్తిమంతుడవైన నీకు; రక్షణీయులమగు= రక్షింపదగినవారమైన; 
మమ్మున్‌= మమ్ము; రక్షింపుము= కాపాడుము; అనుటయున్‌; ఆ+జగత్‌+నాథుండు= ఆ లోకాలకు రక్షకుడైన శివుడు. 


తాత్పర్యం: అట్లా బ్రహ్మదేవుడు చెప్పేసరికి ఆ పరమేశ్వరుడు ఇట్లా అన్నాడు: 'ఆ రాక్షసులు వధింపదగినవారే, 
అయితే, వారు బలం కలవాళ్ళు, వారిని నే నొంటరిగా సంహరించటానికి పూనుకోలేను, నా పరాక్రమంలోనూ, 
శక్తిలోనూ సగం మీకిస్తాను. వాటితో మీరందరూ ఏకమై, ఆ రాక్షసులను సంహరించటం కర్తవ్యం” అన్నాడు. అపుడా 
దేవతలు “మా పరా[క్రమానికీ, శక్తికీ రెండింతలుంటాయి ఆ రాక్షసుల పరాక్రమమూ, శక్తీను. కనుక, వాళ్ళు మా 
చేతిలో చావరు. అదీకాక, నీ పరా(క్రమాన్నీ, శక్తినీ మేము భరించగలమా? మా కంత శక్తిలేదు. కనుక మా అందరి 
పరాక్రమంలోనూ, శక్తిలోనూ సగం నీవే తీసికొని, నీవే ఆ పగవారిని సంహరించుము. మమ్ములను అన్నివిధాలా 
రక్షించవలసినవాడవు నీవు. అన్నివిధాలా రక్షింపబడవలసిన వాళ్ళం మేము. కనుక రక్షించుము” అనేసరికి ఆ 
జగన్నాథుడు. 


క. “అమరులకు నసురులకు నే | సము(డ శివం బఖిల భూతజాలంబులకున్‌ 

సమత నొనరింప శివ నా । మము నాకుం జెల్లు లోకమాన్యం బగుచున్‌. 275 
ప్రతిపదార్థం: అమరులకున్‌+అసురులకున్‌= దేవతలకూ, రాక్షసులకూ; నేన్‌= నేను; సము(డన్‌= ఏకరీతివాడను; అఖిల= 
సమస్తమైన; భూత= ప్రాణులయొక్క; జాలంబులకున్‌= సమూహాలకూ; శివంబు= శుభం; సమతన్‌= సమభావంతో; ఒనరింపన్‌= 
కావించటంవలన; శివ నామము= శివుడనే పేరు; లోకమాన్యంబు= లోకాలచేత మన్నింపబడేది; అగుచున్‌= అవుతూ; నాకున్‌= 
నాకు; చెల్టున్‌= ఒప్పుతున్నది. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 127 


తాత్పర్యం: 'నేను దేవతలపట్లనూ రాక్షసులపట్టనూ సమానభావంతో (ప్రవర్తిస్తూ ఉంటాను. మీ ఇద్దరి విషయంలోనే 
కాదు. సమస్త ప్రాణులపట్లనూ సమభావంతో శుభాన్ని కలిగిస్తూ ఉన్నందువలననే నాకు శివుడనే పేరు - అఖిల 
లోకాలవారూ మన్నించేటట్టు ఉంటున్నది. 


వ. అయినను. 276 
ప్రతిపదారం: అయినను= అయినప్పటికీ. 
@థ 


చ.  అనయము. గ్రూరకర్ములగునట్టి విమూఢుల. బిల్ముమార్చ( బూ 
నన తగు ధర్మవర్తను లనంజను మీయెడ ద్రోహులైన య 
ద్దనుజుల( ద్రుంచి మీకు బ్రమదం బొనరించెద( దేజమున్‌ బలం 
బును సగపాలు వెట్టి నను బొంద(గ జేయుండు మీరలందటున్‌.' 277 


ప్రతిపదార్థం: అనయమున్‌= ఎల్లప్పుడూ; (క్రూరకర్ములు= ఇతరులకు బాధాకరములైన పనులు చేసే; విమూఢులన్‌= మిక్కిలి 
మందబుద్దులైనవారిని; పిల్కుమార్చన్‌= నశింపజేయటానికి; పూనన= పూనుకొనటమే; తగున్‌= యుక్తం; ధర్మ= ధర్మసహితమైన; 
వర్తనులు= నడవడి కలవారు; అనన్‌= అని పలుకటానికి; చను= తగిన; మీ+ఎడన్‌= మీ విషయంలో; |(ద్రోహులు= 
అపకారులు; ఐన= అయినట్టి; ఆ= (త్రిపురాలకు చెందిన; దనుజులన్‌= రాక్షసులను; (త్రుంచి= సంహరించి; మీకున్‌= 
దేవతలకూ, మునులకూ; (ప్రమదంబు= సంతోషం; ఒనరించెదన్‌= కలిగిస్తాను; మీరలు+అందణున్‌= మీరంతా; తేజమున్‌= 
పరాక్రమమూ; బలంబును= శక్తీ; సగపాలు= సగభాగం; పెట్టి= ఇచ్చి; ననున్‌= నన్ను; పొందంగన్‌= చేరేటట్టు; చేయు(డు= 
కావించండి. 


తాత్సర్యం: నిరంతరమూ పరులను పీడించే పనులు చేసే మరీ బుద్దిహీనులైన వారిని సంహరించటానికి 
ప్రయత్నించటమే యుక్తం. మీరు ధర్మప్రకారం నడుచుకొనే వారని పేరు పొందినవారు. ఇటువంటి మీకు అపకారం 
చేస్తున్న ఆ రాక్షసులను సంహరించి, మీకు సంతోషం కలిగిస్తాను. కనుక మీ రంతా మీమీ పరాక్రమంలోని 
సగభాగమూ, శరీరబలంలోని సగం భాగమూ నన్ను చేరుకొనేటట్లు చేయండి.” 


వ. అని 'మటియు నొక్కటి సెప్పెద లోకంబులకెల్లను బశుత్వంబును నాకుం బశుపతిత్వంబును గావలయు 
నట్లయిన6 బశుహననంబునం బాపంబు లేకుండు. 278 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారం చెప్పి; మజీయున్‌= ఇంకా; ఒక్కటి= ఒకటి; చెప్పెదన్‌= చెపుతాను; లోకంబులకున్‌= 
లోకాలకు; ఎల్లన్‌= అన్నింటికీ; పశుత్వంబును= పశుభావమూ; నాకున్‌= నాకు; పశుపతిత్వంబునున్‌= పశువులకు పతిభావమూ; 
కావలయున్‌= కలగాలి; అట్టైనన్‌= అట్లా అయితే; పశుహననంబునన్‌= పశువులను చంపటంవలన; పాపంబు= పాపం; 
లేక+ఉండున్‌= లేకుండా ఉంటుంది, ఉండకుండా పోతుంది. 


తాత్సర్యం: అని చెప్పి (ఇట్లా అన్నాడు; “ఇంకా ఒక సంగతి చెప్పుతున్నాను. అదీకాక ఈ లోకాలకన్నింటికీ 
పశుభావం కలగాలి, నాకు పశుపతిభావం కలగాలి. ఇట్టా ఇవి కలిగినందువలన పశువులను చంపటంమూలంగా 
వచ్చే పాపం నాకు రాకుండా ఉంటుంది. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఈ పద్యంలో "ఒక్కటి సెప్పెది అన్న “ఒక్కటి” లో ఒక అంశం ఇక్కడ చెప్పి, తరువాతిపద్యంలో రెండవ అంశం 
చెపుతున్నాడు. 
క్ర ఒనరింపు(డు దివ్యరథం । బును దచ్చోదకుని నశ్వముల విల్లును న 

మ్మును నాకు నట్టులైనను । దనుజుల దుర్గములు వినిహతములగు నాచేన్‌.” 279 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకోసం; దివ్య= దివిలోపుట్టిన, గొప్పదైన; రథంబును= తేరిని; తద్‌= ఆ రథంయొక్క; చోదకునిన్‌= 
సారథినీ; అశ్వములన్‌= గుర్రాలనూ; విల్లునూ= ధనుస్సునూ; అమ్మునున్‌= బాణాన్నీ; ఒనరింపుండు= నిర్మించండి; అట్టులు= 


అలా; ఐనను= సమకూడితే; నాచేన్‌= నాచేత; దనుజుల= దానవులయొక్క; దుర్గములు= (రాక్షసుల త్రిపురాలనే) కోటలు; 
వినిహతములు+అగున్‌= పూర్తిగా ధ్వంసం చేయబడతాయి. 


తాత్సర్యం: నాకొరకు దివ్యమైన రథమూ, సారథీ, అశ్వాలూ, ధనుస్సూ, బాణమూ నిర్మించి ఇవ్వండి. అట్లా అయితే 
త్రిపురాసురుల పురదుర్గాలు నా చేత ధ్వంసమవుతాయి.” 


ఆ. అనిన విని పశుత్వమునకు శంకించి । విషణ్ణులైన సురల చందమెటింగి 
భయము గొనంగవలదు పశుభావమోక్షణ | విధియు( గలదు దాని వినుండు మీరు.” 280 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; పశుత్వమునకున్‌= అందరికీ పశుభావం కలగాలన్నదానికి; శంకించి= 
జంకి, సందేహించి, విషణ్లులైన= ఖిన్నులైన; సురల= దేవతలయొక్క; చందమెటి(గి= విధము తెలిసికొని; మీరు= దేవతలూ, 
మునులూ; భయము= జడుపు; కొనంగన్‌= తీసికొనగా (అనగాభయపడటం); వలదు= వద్దు; పశుభావ= పశుత్వం నుంచి; 
మోక్షణ విధియున్‌= విడుదల కలిగే పద్ధతీ; కలదు= ఉన్నది; వినుండు= ఆ పద్దతి గురించి వినండి. 


తాత్సర్యం: అట్లా చెప్పేసరికి విని, దేవతలు పశుత్వం కలగటం గురించి జంకుగొంకులతో విషాదగ్రస్తులుకాగా, 
వారి వైఖరి తెలిసికొని, 'మీ రేమే భయపడవద్దు. పశుత్వం నుంచి విముక్తి లభించే విధానమూ ఉన్నది. వినండి. 


వ. అని పలికి హరుండు వారలతో( బాశుపత వ్రతానుష్టానంబునం బశుత్వ మోక్షణంబగు నదియును 
ద్వాదశాబ్దంబులు నడపవలయు నిష్టానురూపంబుగా సంవత్సరంబున( దదర్దంబున బుతువున 
మాసంబున. బండ్రండు దినంబుల మాత్రను ఫలించు ననుటయు నట్లకాక యని వారలందటును 
లోకంబులకు లోకేశ్వరునకు( బశుత్వంబు. బశుపతిత్వంబు గలుగుటకు నొడంబడి యమ్మహాత్ముని. బశుపతి 
వని పేర్కొని నిజతేజోబలార్దంబులు సమర్పించినం గైకొని యత్యధిక బలుండై తొల్లింటికంటె వెలింగె 
నప్పడద్దేవునకు దేవతలు విభవంబెసంగం బురహననంబునకయి యభిషేకంబు సేసి త్వష్టనాలోకించి 
“'మహాదేవునకు దివ్య రథంబును దగియెడు సాధనంబులను గల్పింపు' మనవుడు( దపఃప్రభావ 
మహనీయుండగు విశ్వకర్మ యవహితుండై. 281 

ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; హరుండు= శివుడు; వారలతోన్‌= ఆ దేవతలతో; పాశుపతవ్రత= పాశుపతవ్రతమనే 

(వ్రతంయొక్క; అనుష్టానంబునన్‌= ఆచరణంవలన; పశుత్వమోక్షణంబు= పశుభావం నుంచి విడుదల; అగున్‌= కలుగుతుంది; 


అదియును= ఆ (వ్రతానుష్టానంకూడా; ద్వాదశ= పన్నెండు; అబ్బంబులు= సంవత్సరాలు; నడపవలయున్‌= నడిపించాలి; నిష్టా= 
శ్రద్దకు; అనురూపంబుగాన్‌= తగినట్టుగా; సంవత్సరంబునన్‌= ఒక ఏడాదిలోనూ; తద్‌+అర్హంబునన్‌= అందులో సగభాగం 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 129 
ఆరునెలలలోనూ; బుతువునన్‌= రెండునెలలలోనూ; మాసంబునన్‌= ఒక నెలలోనూ; పండ్రెండు= పన్నెండు; దినంబుల 
మా(త్రను= దినంబుల పరిమితిలోనూ; ఫలించున్‌= ఫలాన్నిస్తుంది; అనుటయున్‌= అని చెప్పేసరికి; అట్లకాక= అట్లే అగుగాక; 
అని; వారలు+అందణును= ఆ సమస్త దేవతలూ, మునులూ; లోకంబులకున్‌= లోకాలకు; పశుత్వంబును= పశుభావమూ; 
లోక+-ఈశ్వరునకున్‌= లోకాలకు స్వామి అయిన శివుడికి; పశుపతిత్వంబున్‌= పశుపతిభావమూ; కలుగుటకున్‌= సంభవించటానికి; 
ఒడంబడి= అంగీకరించి; ఆ+మహాత్మునిన్‌= ఆ గొప్ప మనస్సు కలవాడిని; పశుపతివి+అని= పశువులకు స్వామివి అని; 
పేర్కొని= పిలిచి; నిజ= తమయొక్క; తేజః+బల+అర్హంబులు= పరాక్రమం యొక్క సగంభాగమూ, శక్తియొక్క సగంభాగమూ; 
సమర్పించినన్‌= ఈయగా; కైకొని= స్వీకరించి; అతి+అధిక= మిక్కిలి ఎక్కువ అయిన; బలుండై= బలం కలవాడై; 
తొల్లింటికంటెన్‌= పూర్వంకంటే; వెలింగెన్‌= ప్రకాశించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+దేవునకున్‌= ఆ శివదేవునికి; 
దేవతలు= అమరులు; విభవంబు= ఐశ్వర్యం; ఎస6౦గన్‌= అతిశయింపగా; పురహననంబునకయి= (తిపురసంహారంకోసం; 
అభిషేకంబు+చేసి= పలురకాల మణులతో, మంత్రాలతో, ఓషధులతో, అక్షతలతో, సుగంధ(ద్రవ్యాలతో కలిసిన వివిధ నదుల 
పవిత్రోదకంతో మంత్రపూర్వకంగా పట్టాభిషిక్తుని చేసి; త్వష్టన్‌= త్వష్టతో; ప్రజాపతిని= విశ్వకర్మను; ఆలోకించి= చూచి; 
మహాదేవునకున్‌= పరమేశ్వరునికి; దివ్యరథంబును= దివ్యమైన రథం; తగియెడు= (ఆయనకూ, ఆ రథానికీ తలపెట్టిన 
మహాకార్యానికీ) తగిన; సాధనంబులను= ఉపకరణాలనూ, పనిముట్లను; కల్పింపుము= కావించుము; అనవుడున్‌= అని 
చెప్పగా; తపః= తపస్సుయొక్క; ప్రభావ= మహిమచేత; మహనీయుండగు= గొప్పవాడైన; విశ్వకర్మ; అవహితుండై= (శద్దకలవాడై. 


తాత్సర్యం: ఇట్లా పతికి, శివుడు వారితో (ఇట్లా అన్నాడు): 'పాశుపత వ్రతం ఆచరించినందువలన పశుత్వం నుంచి 
విడుదల కలుగుతుంది. ఆ (వ్రతం పన్నిండు సంవత్సరాలు ఆచరించాలి. చేసేవారికిగల (శద్ధకు తగినట్టు ఒక 
సంవత్సరం అయినా ఆరునెలలయినా, రెండు నెలలయినా, ఒక నెల అయినా పన్నెండు దినములయినా ఫలాన్నిస్తుంది.' 
అని చెప్పేసరికి, వారు అట్లాగే అని లోకాలకు పశుత్వమూ, లోకేశ్యరుడయిన పరమేశ్వరుడికి పశుపతిత్వమూ 
కలగటానికి ఒప్పుకొన్నారు. ఆ మహామనస్విని “పశుపతివి' అన్నారు. తమ తమ పరాక్రమం నుండి శరీరబలం 
నుండి సగం భాగం ఆయనకు సమర్పించారు. వాటిని ఆయన స్వీకరించి, మిక్కిలిగ ఎక్కువైన బలంతో ఇదివరకటికంటె 
గొప్పగా ప్రకాశించాడు. ఆ మహాదేవుడిని దేవతలు తగిన వైభవంతో త్రిపుర సంహారానికి అభిషిక్తుడిని చేశారు. 
త్వష్టతో 'మహాదేవుడి కొక రథమూ, దానికీ ఆయనకూ ఈ మహాకార్యానికీ తగిన పనిముట్టూ నిర్మించుము” 
అన్నారు. తపఃశక్తి మాహాత్మ్యంతో గొప్పవాడైన ఆ విశ్వకర్మ మిక్కిలి (శ్రద్దతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, సామర్థ్వమొప్ప విశ్వంభరా చక్రంబు । రథముగంజేసి చంద్రముని నుష్ట 
కరుని( జక్రంబులుగాం బెట్టి వారిధి । నక్ష మొనర్చి హిమావనీధ 
రంబున వింధ్యనగంబున నస్తా చ । లంబున నుదయశైలమున బలుపు 
టవయవంబులు దీరి యగ్నుల మూంటం ద్రి । వేణుకరచనం గావించి మేరు 


ఆ. పర్వతమున నాతపత్రంబు( గల్పించి । హరులు వేదములు శరాసనంబు 
వత్సరంబు శరము వాసుదేవుండును । గాగ సంఘటించె గౌరవమున. 282 
ప్రతిపదార్థం: సామర్థ్యము+ఒప్పన్‌= శక్తీ, నేర్పూ ఒప్పేటట్టుగా, విశంభరా చక్రంబున్‌= భూమండలాన్ని; రథముగన్‌= తేరుగా; 


చేసి= కావించి; చంద్రమునిన్‌= చంద్రుడినీ; ఉష్షకరునిన్‌= వేడి కిరణాలుగల సూర్యుడినీ; చక్రంబులుగాన్‌= చక్రాలుగా; పెట్టి= 
ఉంచి; వారిధిన్‌= సముద్రాన్ని; అక్షము= ఇరుసుగా; ఒనర్భి= కావించి; హిమ+అవనీధరంబునన్‌= హిమాలయపర్వతంతోనూ; 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


వింధ్యనగంబునన్‌= వింధ్యాచలంతోనూ; అస్త+అచలంబునన్‌= అస్తమయగిరితోనూ; ఉదయశైలంబునన్‌= ఉదయాద్రితోనూ; 
బలుపు+అవయవంబులు= బలమైన భాగాలు; తీర్చి= ఏర్పరచి; అగ్నులన్‌ మూ(టన్‌= మూడగ్నులతోను; (త్రివేణుక రచనన్‌= 
త్రివేణుకములనే రథభాగాలయొక్క; రచనన్‌= నిర్మాణాన్ని; కావించి= చేసి; మేరుపర్వతమునన్‌= మేరుగిరితో; ఆతప[త్రంబున్‌= 
గొడుగును; కల్పించి= చేసి; హరులు= గుర్రాలు; వేదములున్‌= నాలుగువేదాలూ; శరాసనంబు= ధనుస్సు; వత్సరంబున్‌= 
సంవత్సరమూ; శరము= బాణం; వాసుదేవుండును= విష్ణువూ; కా(గన్‌+ అయ్యేటట్టు; గౌరవమునన్‌= మన్ననతో; సంఘటించెన్‌= 
కూర్చాడు. 


తాత్సర్యం: నేర్పుతో భూమిని రథం చేశాడు. చంద్రసూర్యులను దాని చక్రాలుగా ఉంచాడు. సముద్రాన్ని ఇరుసు 
చేశాడు. హిమాచల, వింధ్యాచల, అస్తాచల, ఉదయాచలాలను బలమైన భాగాలుగా పెట్టాడు. త్రేతాగ్నులను 
త్రివేణుకములనే భాగాలుగా ఉంచాడు. మేరుపర్వతాన్ని గొడుగుగా ఉంచాడు. వేదాలు గుర్రాలుగా, సంవత్సరం 
ధనుస్సుగా, బాణం విష్ణువుగా మన్ననతో సమకూర్చాడు. 


విశేషం: ఈ రథ నిర్మాణంలో ఆయా భాగాలుగా ఏర్పడిన వాటి గురించి వివిధ పురాణాలలో రకరకాలుగా ఉన్నది. ఒక్కొక్క 
దానిలోని వర్లన ఒక్కొక్క కల్పంలోనిదిగా భావించాలి. ఇట్లాంటి భిన్న వృత్తాంతాలలో ఏది ఏ కల్పంలోనిది అని చెప్పటం 
సాధ్యమవుతుందేమో పరిశోధన జరగాలి. 
వ. ఇట్లు చరాచరాత్మకంబై తేజరిల్లు నత్తేరు వీక్షించి ఫాలాక్షుండు గ్రహమండిత వ్యోమమండలం 
బుపాదానకారణంబుగా విశ్వకర్మ గావించిన కవచంబు దొడిగి శరాసనంబు ధరియించి శరంబు పుచ్చికొని 
దానవ సంత్రాసనోత్సాహుం డగుచు రథారోహణంబు సేసి వృషభధ్వజంబునం బొలుపొంది. 283 
ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; చరాచరాత్మకంబు+ఐ= కదిలే, కదలని ప్రాణులు గల విశ్వంతో ఏర్పడిన రూపమై; తేజరిల్లు= 
ప్రకాశించే; ఆ+తేరు= ఆ రథాన్ని; వీక్షించి= బాగా చూచి; ఫాల+అక్షుండు= నొసట కన్నుగల శివుడు; (గ్రహమండిత= 
(గ్రహాలచేత అలంకరింపబడిన, వ్యోమ మండలంబు= ఆకాశచ(క్రం; ఉపాదానకారణంబుగాన్‌= అవినాభావ సంబంధ కారణంగా, 
ముఖ్యపదార్హంగా; విశ్వకర్మ= త్వష్ట; కావించిన= చేసిన; కవచంబు; తొడిగి= ధరించి; శర+ఆసనంబు= ధనుస్సు; ధరియించి= 
పట్టుకొని; శరంబు= బాణం; పుచ్చికొని= తీసికొని; దానవ= రాక్షసులను; సం(త్రాసన= భయపెట్టి; ఉత్సాహుండు= పూనికకలవాడు; 
అగుచున్‌= అవుతూ; రథ+ఆరోహణంబు+చేసి= తేరెక్కి; వృషభధ్వజంబునన్‌= ఎద్దుగుర్తు గల పతాకంతో; పొలుపొంది= 
అందగించి. 


తాత్పర్యం: ఇట్టా చరాచర ప్రాణిమయమైన విశ్వరూపంతో (ప్రకాశిస్తున్న ఆ రథాన్ని బాగా చూచాడు నిటలాక్షుడు. 
కవచం తొడుగుకొన్నాడు. (ఆ కవచాన్ని విశ్వకర్మ (గహాలతో అలంకృతమైన ఆకాశంతో చేశాడు.) విల్లు పట్టుకొన్నాడు. 
అమ్ము తీసికొన్నాడు. రాక్షసులను గడగడలాడించే పూనికతో రథం ఎక్కాడు. దానిమీద వృషభచిహ్నం కల జెండా 
అందగిస్తున్నది. 
ఆ. 'అప్పరోగణంబు లాడుచు( బాడుచు । సంతసమున. జెలంగ సకల మునులు 

బహువిధముల( దన్ను! బ్రస్తుతిసేయంగ | నమరవరుల( జూచి యల్లనగుచు. 284 


ప్రతిపదార్థం: అప్పరస్‌+గణంబులు= దేవవేశ్యలగుంపులు; ఆడుచున్‌= నృత్యంచేస్తూ; పాడుచున్‌= గానంచేస్తూ; సంతసమునన్‌= 
సంతోషంతో; చెలంగన్‌= ఉత్సహించగా; సకలమునులు= సమస్త బుషులు; బహువిధములన్‌= అనేకవిధాల; తన్నున్‌= తనను; 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 131 


ప్రస్తుతి= మిక్కిలిస్తోత్రం; చేయంగన్‌= కావించగా; అమరవరులన్‌= దేవతలలో ్రేష్టులైనవారిని; చూచి= వీక్షించి; అల్లన్‌= 
మెల్లగా, కొంచెముగా; నగుచున్‌= నవ్వుతూ. 


తాత్సర్యం: అప్పరసలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ, సంతోషంతో ఉత్సాహం (ప్రదర్శిస్తున్నారు. మునీశ్య్వరులందరూ 
తనను అనేక విధాలుగా బాగా స్తోత్రాలు చేస్తున్నారు. అపుడు దేవనాయకులను చూచి చిరునవ్వు నవ్వుతూ. 


క. “సారథి యెవ్వం? డనుటయు । వారలు 'నీ చిత్తమునకు వచ్చిన వానిం 
గారుణ్యంబున. గైకొని | తేరునడప( బనుపుమనిరి ధీరవిచారా! 285 
ప్రతిపదార్థం: ధీరవిచారా!= స్థిరమైన ఆలోచనకలవాడా! శల్యా!; (శివుడు); సారథి= సూతుడు; ఎవ్వండు= ఎవడు; అనుటయున్‌= 


అని అడుగగా; వారలు= దేవనాయకులు; నీ చిత్తమునకున్‌= నీ మనస్సుకు; వచ్చిన= నచ్చిన; వానిన్‌= అతడిని; కారుణ్యంబునన్‌= 
దయతో; కైకొని= స్వీకరించి; తేరు= రథాన్ని; నడపన్‌= త్రోలటానికి; పనుపుము= ఆజ్ఞాపించు; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: స్థిరమైన ఆలోచన కల శల్యా!, శివుడు 'సారథి ఎవడు?” అని అడిగాడు. దేవతలు 'నీకు నచ్చినవాడిని 
నీవే దయతో తీసికొని రథం నడుపు మనుము” అన్నారు. 


వ. అనవుడు నద్దేవుండు. 286 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అట్లా అనగా; ఆ+దేవుండు= ఆ దేవుడైన శివుడు. 


తాత్సర్యం: అట్లా అనగా ఆ దేవుడైన శివుడు. 


తే. “అరయ నెవ్వాండు నాకంటె నధికు( డతని | మీర యెటింగి యొనర్చు(డు సారథిత్వ 

మునకు' ననిచెప్పటయు మహామునుల( గూర్చి | కొని యమర్వ్యులు సంభృతవినయు లగుచు 287 
ప్రతిపదార్థం: అరయన్‌= ఆలోచింపగా; ఏ+వా(డు= ఎవడు; నాకంటెన్‌= నాకన్నా; అధికుండు= గొప్పవాడో; అతనిన్‌= 
అతడిని; మీరు+అ+ఎటింగి= మీరే తెలిసికొని; సారథిత్వమునకున్‌= సూతభావానికి, రథం(త్రోలేపనికి; ఒనర్పుండు= నియమించండి; 
అని; చెపుటయున్‌= చెప్పినందువలన; అమర్త్యులు= దేవతలు; మహామునులన్‌+కూర్చి= మహర్షులను సమావేశపరిచి; 
సంభృత= బాగా నిండిన; వినయులు= అణకువ కలవారు; అగుచున్‌= అవుతూ. 


తాత్సర్యం: 'నాకంటె గొప్పవాడెవడో ఆలోచించి మీరే తెలిసికొని, అతడిని నాకు సారథిగా నియమించండి అని 
చెప్పాడు. అపుడు దేవతలు మహామునులనందరినీ ఒకచోట సమావేశపరిచి, మిక్కిలి వినయంతో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. కమలాసను కట్టెదిరికిం జని భక్తిం బ్రణమిల్లి 'దేవా! నీ వలన నీలగ్రీవుండు ప్రసన్నుం డయ్యె భవదాజ్ఞ 'నే 
మితనికి రథంబుం దగు సాధనంబులు సమకట్టితిమి సారథి దొరకకున్నవా€ డది యెట్లనిన సారథ్యం 
బాచరించు పురుషుండు బలసత్త్వంబుల రథికునకధికుండు గావలసియుండు రథంబు పృథ్వి, రథ్యంబులు 
వేదంబులు, రథికుండు రుద్రుండు, రథచోదకుండు సులభుం డగునే? గుణాధికుండ వగు నీ విప్పనికిం 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


బూనవలయు దానవ భయభ్రాంతులమైన మమ్ము రక్షింపుము మా కేడుగడయు నీవ భవదీయ ప్రసాదంబున 
బ్రదికెద' మని చాంగిలి మైక్కినం బరమాదరంబున నెత్తి యప్పరమేష్టి వారలం గారుణ్యంబునం గనుంగొని. 
288 
ప్రతిపదార్థం: కమలాసను= పద్మాసనుడైన (బ్రహ్మయొక్క; కడు+ఎదిరికిన్‌= మిక్కిలిముందరికి; చని= వెళ్ళి; భక్తిన్‌= భక్తితో; 
ప్రణమిల్లి= నమస్కరించి, దేవా!= దేవుడా!) నీ వలనన్‌= నీపట్ట; నీలగ్రీవుండు= నీలకంఠుడైన శివుడు; ప్రసన్నుండు= 
సంతోషించినవాండు; అయ్యెన్‌= ఐనాడు; భవత్‌= నీయొక్క; ఆజ్ఞన్‌= ఆజ్ఞచేత; ఏము= మేము; ఇతనికిన్‌= ఈ రు(ద్రుడికి; 
రథంబున్‌= తేరునూ; తగు= తగిన; సాధనంబులు= పనిముట్టూ; సమకట్టితిమి= సిద్దంచేశాము; సారథి= సూతుడు; 
దొరకకున్నవాండు= దొరకటంలేదు; అది= ఆ (ప్రకారం; ఎట్టు+అనినన్‌= ఎలాగంటే; సారథ్యంబు= రథం(త్రోలేపని; ఆచరించు= 
చేసే; పురుషుండు= మగవాడు; బల= శరీరబలంచేతనూ; సత్త్యంబులన్‌= మనళ్ళక్తి చేతనూ; రథికునకున్‌= రథంపై ఉండి 
యుద్దంచేసేవాడికంటె; అధికుండు= గొప్పవాడు; కావలసి= అయియుండవలసి; ఉండున్‌= ఉంటాడు; రథంబు= తేరు; పృథ్వి= 
భూమి; రథ్యంబులు= గుర్రాలు; వేదంబులు= వేదాలు; రథికుండు= తేరిపై ఉండి యుద్దంచేసేవాడు; రుద్రుండు= మహేశ్వరుడు; 
రథచోదకుండు= రథం త్రోలేవాడు; సులభుండు= తేలికగా లభించేవాడు; అగునే?= అవుతాడా?; గుణ= సుగుణాలచేత 
రు(ద్రునిదైన తమోగుణంకంటె గొప్పదైన రజోగుణంచేత; అధికుండవు= గొప్పువాడవు; అగు= అయిన; నీవు= సృష్టికర్తవయిన 
నీవు; ఈ+పనికిన్‌= ఈ రథం (త్రోలేపనికి; పూనవలయున్‌= పూనుకొనాలి; దానవ= రాక్షసులవలన వచ్చిన; భయ= 
భయంచేత; భ్రాంతులము+ఐన= తిరుగుచున్నవారమైన, (భ్రమకలవారమైన; మమ్మున్‌= మమ్ములను; రక్షింపుము= కాపాడుము; 
మాకున్‌= శరణాగతులమైన మాకు; ఏడుగడయున్‌= రక్షకుడవూ; నీవు+అ= నీవే; భవదీయ= నీదైన; ప్రసాదంబునన్‌= 
అనుగ్రహంచేత; (బ్రదికెదమని= జీవిస్తాము అని; చాణిలి= సాష్టాంగముగా నేలపైపడి; (మొక్కినన్‌= నమస్కరింపగా; 
పరమాదరంబునన్‌= మిక్కిలి గౌరవంతో; ఎత్తి= లేవనెత్తి; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మ; వారలన్‌= ఆ దేవతలను; కారుణ్యంబునన్‌= 
దయతో; కనుంగొని= చూచి. 


తాత్సర్యం: (వా రందరూ) (బ్రహ్మదేవుడి సమక్షానికి వెళ్ళారు. భక్తితో నమస్కారం చేశారు. 'దేవా! నీలకంఠుడు 
న్రీ పట్లనూ, నీవు కారణంగా మాపట్లనూ సంతుష్టుడయ్యాడు. నీ ఆజ్ఞతో మే మీయనకు ఒక రథమూ, తగిన 
పనిముట్టూ సమకూర్చిపెట్టాము. సారథి ఒకడే దొరకలేదు. అదెట్లా అంటే సారథి అయినవాడు బలంలోకాని, 
మానసికబలంలోకాని రథికుడికంటె గొప్పవాడు కావాలి. రథం భూమి, గుర్రాలు వేదాలు, రథికుడు రుద్రుడు 
అయినప్పుడు తగిన సారథి అంత తేలికగా ఎట్లా దొరుకుతాడు? నీవు గుణాధికుడవు. కనుక నీవే సారథివి కావాలి. 
మేము రాక్షసుల భయంతో భ్రాంతులమైపోయాము. మమ్ములను రక్షించుము. మాకు రక్షకుడవు నీవే. నీ అనుగ్రహంతో 
(బ్రతుకుతాము' అని నమస్కరించేసరికి, మిక్కిలి ఆదరంతో వారిని పైకి లేవదీసి, బ్రహ్మదేవుడు కరుణతో చూచి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “మీరు నిజంబ చెప్పితిరి మిక్కిలి నేర్పును లావుగల్లినన్‌ 
సారథి పోరులన్‌ రథికసత్తము. దా గెలిపించు బుద్ది దో 
సార విలాస భంగులకు శర్వుండు మెచ్చంగ నాగమాత్మ కో 
దార హయంబులన్‌ నడపెదన్‌ దనుజుల్‌ వెజింగందు నట్లుగన్‌.” 289 


ప్రతిపదార్థం: మీరు= మీరందరునూ; నిజంబు+అ= సత్యమే; చెప్పితిరి= పలికితిరి; మిక్కిలి= రథికుడికంటె అధికమైన; 
నేర్పును= చాతుర్యమూ; లావు= బలమూ; కల్లినన్‌= ఉన్నట్లయితే; సారథి= సూతుడు; తాన్‌= స్వయంగా; రథికసత్తమున్‌= 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 133 
రథికులలో (శ్రేష్టుడైనవాడిని; పోరులన్‌= యుద్దాలలో; గెలిపించున్‌= విజయం పొందేటట్టు చేస్తాడు; బుద్ది= తెలివియొక్క; 
దోస్సార= భుజబలంయొక్క; విలాస భంగులకున్‌= మెరసే రీతులకు; శర్వుడు= రుద్రుడు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్టూ; 
దనుజుల్‌= రాక్షసులు; వెజంగందునట్టుగన్‌= ఆశ్చర్యపోయేటట్ట్లూ, భయపడేటట్టూ; ఆగమ+ఆత్మక= వేదరూపాలయిన; 
ఉదార= గొప్పవైన; హయంబులన్‌= గుజ్ఞాలను; నడపెదన్‌= నడుపుతాను. 


తాత్సర్యం: మీరు నిజమే చెప్పారు. రథికుడికంటె అధికమైన నేర్పూ, బలమూ తనకుంటేనే సారథి యుద్దాలలో 
రథికుడిని గెలిపిస్తాడు. కనుక, నా తెలివినీ, భుజబలాన్నీ రుద్రుడు మెచ్చుకొనేరీతిగ, దానవులు భయపడేటట్టుగ, 
ఆశ్చర్యపోయేటట్టుగ వేదాశ్యాలను నడుపుతాను.” 


వ. అని పలికి సురగణంబు ముదంబునం బొదల( దనచేతి కమండలు వొక్కెడనిడి జడముడి బిగియించి యజిన 
పరిధానంబు దృఢంబుగా బంధించి ప్రణవంబునం ద్వష్టయొనర్చిన మునికోల వుచ్చికొని నొగ లెక్కె నిట్లు 
లోకపితామహుని సురలు శంకరునకు సారథ్యంబు సేయించి' రని చెప్పి దుర్యోధనుండు వెండియు నిట్లనియె. 

290 


ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; సురగణంబు= దేవతల సమూహం; ముదంబునన్‌= సంతోషంతో; పొదలన్‌= ఒప్పగా; 
తనచేతి= తన హస్తంలోని; కమండలువు= జలపా(త్ర; ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఇడి= ఉంచి; జడముడిన్‌= తలమీది 
జడలబంధాన్ని; బిగియించి= గట్టగాకట్టి; అజిన= బింకతోలు అనే; పరిధానంబు= మొలనున్న వస్త్రం; దృఢంబు+కాన్‌= 
గట్టిగా; బంధించి= కట్టి; ప్రణవంబునన్‌= ఓంకారంతో; త్వష్ట= విశ్వకర్మ; ఒనర్భిన= చేసిన; మునికోల= కమ్బీకర్ర; పుచ్చికొని= 
తీసికొని; నొగలు= తొట్టిలోనికి; ఎక్కెన్‌= ఆరోహించాడు; ఇట్టు; సురలు= దేవతలు; లోకపితామహునిన్‌= లోకాలకు తాత 
అయిన (బ్రహ్మను, (బ్రహ్మచేత; శంకరునకున్‌= శివుడికి; సారథ్యంబు= సూతుడిపని; రథంతోలటం; చేయించిరి= కావించేటట్టు 
చేశారు; అని; చెప్పి; దుర్యోధనుడు; వెండియున్‌= మళ్ళీ, ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్టా చెప్పి, దేవతలందరూ సంతోషించేటట్లు తన చేతిలో ఉన్న కమండలువు ఒకచోట పెట్టాడు. 
తలమీది జడలముడి బిగించాడు. మొలన వలువగా ఉన్న జింకతోలు గట్టిగా కట్టాడు. విశ్వకర్మ ఓంకారంతో 
రూపొందించిన ములుకోల తీసుకొన్నాడు. తొట్టిలోని కెక్కాడు. ఇట్లా దేవతలు (బ్రహ్మదేవుడిచేత శంకరుడి రథం 
తోలించారు.” అని చెప్పి, దుర్యోధను డింకా ఇట్టా అన్నాడు: 


క “హరు లమ్మహాత్ము లిరువుర । భరియించుట కోర్వలేక పడుటయు నెత్తెన్‌ 
వెరవున లావున వాగిలు | ధరియించుచు. బద్మభవుండు ధరణీనాథా! 291 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= భూపతీ! శల్యా!; హరులు= గుర్రాలు; ఆ+మహాత్ములు= ఆ మహనీయులను; ఇరువురన్‌= 
ఇద్దరినీ; భరియించుటకున్‌= మోయటానికి; ఓర్వలేక= తాళలేక; పడుటయున్‌= పడిపోయినందువలన; పద్మభవు(డు= 
పద్మంలో పుట్టిన (బ్రహ్మ; వెరవునన్‌= ఉపాయంతోనూ; లావునన్‌= బలంతోనూ; వాగెలు= పగ్గాలు; ధరియించుచున్‌= 
పట్టుకొంటూ; ఎత్తెన్‌= లేవదీశాడు. 


తాత్సర్యం: 'మద్రరాజా! శల్యా! ఆ గుర్రాలు ఆ మహానుభావులనిద్దరినీ మోయలేక పడిపోయాయి. అపుడు బ్రహ్మ 
శక్తియుక్తులతో గుర్రాల పగ్గాలు పట్టుకొంటూ వాటిని పైకి లేవదీశాడు. 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఎత్తి యత్తురంగంబులకు వెండియు వీర్యశౌర్యంబులు గలుగ ననుగ్రహించి రథంబు గడపం దత్కౌశలంబు 
గొనియాడి కామదమనుం 'డా దనుజుల దుర్గంబుల దెసకు నరదంబు వటిపుము నేడు జగంబుల యలజడి 
మాన్సెద నాచేతి బలువుసూడు' మని పలికిన నప్పరమ సారథి మనోమారుత జవసత్త్వంబులు గలుగు 
నవ్వేదాశ్వంబులం బటిప నథర్వాంగిరసులు చక్రరక్షకులయి చనుదేర నత్తే రా పురంబుల కడరిన నయ్యాదిమ 
రథికుండు. 292 


ప్రతిపదార్థం: ఎత్తి= లేవదీసి; ఆ+తురంగంబులకున్‌= ఆ గుర్రాలకు; వెండియున్‌= ఇంకా; వఏర్యశౌర్యంబులు= వీరత్వమూ, 
శూరత్వమూ; కలుగన్‌= కలిగేటట్లుగా; అనుగ్రహించి= దయచూపి; రథంబు= తేరు; కడపన్‌= నడపగా; తద్‌+కౌశలంబు= 
అతడినేర్పును; కొనియాడి= (ప్రశంసించి; కామదమనుండు= మన్మధుడిని జయించిన పరమేశ్వరుడు; ఆ దనుజుల= ఆ 
దానవులయొక్క; దుర్గంబుల= పురాలయొక్క; దెసకున్‌= దిక్కునకు; అరదంబు= తేరు; పజపుము= (త్రోలుము; నేండు= 
ఈ దినం; జగంబులు= లోకాలయొక్క; అలజడి= ఆపదను; మాన్ఫెదన్‌= పోగొడతాను; నాచేతి= నా హస్తంయొక్క; బలుపు= 
బలం; చూడుము+అని; పలికినన్‌= పలుకగా; ఆ+పరమసారథి= ఆ గొప్పసూతుడు; మనః= మనస్సుయొక్క; మారుత= 
వాయువుయొక్క; (వరుసగా) జవ= వేగమూ; సత్త్యంబులు= బలమూ; కలుగు= ఉండిన; ఆ+వేద= ఆ వేదాలనే; అశ్చంబులన్‌= 
గుర్రాలను; పజపన్‌= త్రోలగా; అథర్వ+అంగిరసులు= అథర్వుడు, అంగిరసుడు అనే మునులు; చ(క్రరక్షకులయి= రెండు 
చక్రాలకూ రక్షణ చేసేవారై; చనుదేరన్‌= రాగా; ఆ+తేరు= ఆ రథం; ఆ పురంబులకున్‌= ఆ (త్రిపురాలవైపునకు; అడరినన్‌= 
త్వరపడగా; ఆ+ఆదిమ రథికుండు= ఆ (ప్రథమ రథికుడైన పరమేశ్వరుడు. 


తాత్పర్యం: అట్టా లేవనెత్తి. ఆ గుర్రాలకు ఇంకా వీరత్వమూ, శౌర్యమూ కలిగేటట్లు దయ చూపించాడు. రథం 
నడిపించాడు. అపుడు కామాంతకుడైన హరుడు (బహ్మయొక్కనేర్పును ప్రశంసించాడు. 'ఆ రాక్షసుల పట్టణాలవైపు 
రథం తోలుము. ఈవేళ లోకాల ఆపద, బాధ తొలగిస్తాను. నాచేతి బలం చూడుము” అన్నాడు. ఆ మహాసారథి 
(బ్రహ్మదేవుడు మనోవేగమూ, మారుతబలమూ కల ఆ వేదాలనే గుర్రాలను త్రోలాడు. అధర్వుడూ, అంగిరసుడూ 
అనే మునులు చ(క్రరక్షకులుగా వచ్చారు. అట్లా ఆ రథం త్రిపురాలమీదికి వెళ్ళేసరికి ఆ ప్రథమరథికుడు హరుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉస్మా. వావి. ప్రతులు అథర్వకు బదులు అధర్వ అనటం ముద్రాప్రామాదికం. 


రుద్రుడు త్రిపురంబుల సంహరించి సురల సంతోషపణుచుట (సం. 8-24-117) 


(ఈక 


కోప సందీప్తు(డై చాపంబు సజ్యంబు । గావించి మౌర్వి మార్గణము. గూర్చి 
పాశుపతాస్త్ర సంబద్ధంబుగాం జేసి | పురములు మూట,టిని బుద్దినిలుప 

నవి యొక్కచోటికి నప్పడ కూడిన । మునులును సురలును ముదము. బొంది 
గెలుగెలుమంచు నగ్గింప నయ్యుగ్రుండు । దెగ వాపి యేసిన దితిజయుతము 


ఆ. _ గాంబురత్రయంబు కాలి నీటై పశ్చి। మాబ్ది. దొరంగ నమ్మహాగ్ని లోక 
ములు దహింపంజొచ్చి. బురహరు( డది మానె | సంతసిల్లై సకల జంతువులును. 293 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 135 


ప్రతిపదార్థం: కోప= అలుకచేత; సందీప్తుండు+ఐ= మిక్కిలి వెలిగినవాడై; చాపంబు= ధనుస్సు; సజ్యంబు+కావించి= ఎక్కుపెట్టి; 
మౌర్సిన్‌= అల్లైత్రాటిపై; మార్గణమున్‌= అమ్మును; కూర్చి= సంధించి; పాశుపత+అస్త్ర= పాశుపతమనే అస్త్రంతో; సంబద్దంబు= 
కూడినది; కాన్‌+చేసి= అయ్యేటట్టు కావించి; పురములు= నగరాలు; మూంటిని= మూడింటిని; బుద్దిన్‌= మతిలో; నిలుపన్‌= 
ఉంచగా, స్మరించగా; అవి= ఆ (త్రిపురాలు; ఒక్కచోటికిన్‌= ఒక్క (ప్రదేశానికి; అప్పుడు+అ= ఆ సమయంలోనే; కూడినన్‌= 
చేరగా; మునులును= బుషులూ; సురలును= దేవతలూ, ముదమున్‌+పొంది= సంతోషం చెంది; గెలు= జయించు; 
గెలుము= జయించుము; అంచున్‌= అని పలుకుతూ; అగ్గింపన్‌= (ప్రశంసించగా; ఆ+ఉ(గుండు= ఆ రుద్రుడు; తెగ= 
ఎక్కుపెట్టిన అల్లైత్రాడు; పాపి= తొలగించి లాగి; ఏసినన్‌= ప్రయోగించగా; దితిజయుతముగాన్‌= దైత్యులతోసహా; పురత్రయంబు= 
త్రిపురాలు; కాలి= తగులబడి; నీణు+ఐ= భస్మమై; పళ్ళిమ+అబ్దిన్‌= పడమటి సముద్రంలో; తొరంగన్‌= పడగా; ఆ+మహా+అగ్ని= 
ఆ గొప్ప నిప్పు; లోకములు= లోకాలను; దహింపన్‌= తగులబెట్టడానికి; చొచ్చెన్‌= (ప్రారంభించింది; పురహరుండు= త్రిపురాలను 
హరించిన హరుడు - శివుడు; అది= ఆ అగ్నిని; మాన్ఫెన్‌= ఆర్పినాడు; సకల జంతువులును= సమస్త (ప్రాణులూ; 


సంతసిల్లైన్‌= సంతోషించాయి. 


తాత్పర్యం: (శివుడు) కోపంతో వెలిగిపోతూ, ధనుస్సు ఎక్కు పెట్టాడు. అల్లెత్రాటికి అమ్ము సంధించాడు. దానికి 
పాశుపతాస్త్రం జోడించాడు. మనస్సులో త్రిపురాలను తలచుకొన్నాడు. వెంటనే అవి ఒకచోటికి చేరాయి. బుషులూ, 
దేవతలూ జయజయ! అంటూ ప్రశంసించారు. అప్పుడు రుద్రుడు నారిలాగి, ప్రయోగించాడు. దానితో దానవులతో 
సహా త్రిపురాలు తగులబడి బూడిద అయిపోయి, పడమటి సముద్రంలో పడ్డాయి. ఆ మహాగ్ని లోకాలను 
దహింపసాగింది. త్రిపురహరుడు హరుడు దానిని ఆర్సివేశాడు. సమస్త ప్రాణులూ సంతోషించాయి. 


వ. అప్పు డనిమిష మునిజనంబులు గృతకృత్యులయి భూతనాథుం బ్రణుతించి యతం డనుమతిసేయ 
నంబుజాసనుండు లోనుగా నందటు నిజస్టానంబులకుం జని రివ్విధంబున లోకహితార్ధంబుగా నప్పరమేష్టి 
శివునకు సారథ్యం బనుష్టించె నీవు నట్ల పోలెం గౌరవ రక్షణార్థంబుగా రాధేయు రథంబు గడపు మిక్కర్ణునకు 
నక్కిరీటికి. గృష్టునకున్‌ బలశౌర్యంబుల నెక్కుడయినవా(డవు మదీయ జీవితంబును రాజ్యంబును 
భవదధీనంబులు వానిం గలిగింపను జయంబును సుఖంబును గావింపను నీవ యొడయండ విక్కార్యం 
బాచరించి నన్ను రక్షింపు' మని ప్రార్థించి నీ పుత్రుండు మద్రపతికి మటియు నిట్లనియె. 294 


ప్రతిపదార్థం: అప్పుడు; అనిమిషమునిజనంబులు= దేవతలూ, మునులూ, లేదా దేవమునులు, కృత= చేయబడిన; కృత్యులు= 
(తమ) పనికలవారు; అయి= ఐ; భూత= సమస్తప్రాణులకూ; నాథున్‌= స్వామిని; ప్రణుతించి= మిక్కిలి స్తుతించి; అతండు= 
శివుడు; అనుమతి+చేయన్‌= అనుజ్ఞ ఈయగా, అంబుజాసనుండు= పద్మం ఆసనంగా గల (బ్రహ్మదేవుడు; లోనుగాన్‌= 
మొదలుగా; అందజున్‌= ఎల్లరూ; నిజస్థానంబులకున్‌= తమ ప్రదేశాలకు, తమ నివాసాలకు; చనిరి= వెళ్ళారు; ఈ+విధంబునన్‌= 
ఈ ప్రకారంగా; లోక= లోకాలయొక్క; హిత+అర్థంబుగాన్‌= మేలుకోసమై; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మదేవుడు; శివునకున్‌= 
శివుడికి; సారథ్యంబు= సూతుడిపని; అనుష్టించెన్‌= చేశాడు; నీవున్‌= నీవుకూడా; అట్టు+అ+పోలెన్‌= ఆ విధముగానే; 
కౌరవరక్షణ+అర్థంబుగాన్‌= కౌరవులను కాపాడేనిమిత్తంగా; రాధేయురథంబు= కర్గుడితేరును; కడపుము= నడుపుము; 
ఈ+కర్చునకున్‌= ఈ అంగరాజుకీ; ఈశ+కిరీటికిన్‌= ఈ అర్జునుడికీ; కృష్ణునకున్‌= కృష్ణుడికీ; బలశౌర్యంబులన్‌= బలంలోనూ, 
శూరత్వంలోనూ; ఎక్కుడు+అయినవా(డవు= అధికుడవైనవాడవు; మదీయ= నాదైన; జీవితంబును= ప్రాణమూ; రాజ్యంబును= 
రాజ్యమూ; భవత్‌= నీయొక్క; అధీనంబులు= వశంలోనివి; వానిన్‌= ప్రాణాన్నీ, రాజ్యాన్ని; కలిగింపను= కలుగజేయటానికీ; 
జయంబును= గెలుపునూ; సుఖంబును= సౌఖ్యాన్నీ; కావింపను= కలిగించటానికీ; నీవు+అ= నీవే; ఒడయండవు= భర్తవు, 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రభువవు; ఈ+కార్యంబు= ఈ పని; ఆచరించి= చేసి; నన్నున్‌= నిన్నాశ్రయించిన నన్ను; రక్షింపుము+ అని= కాపాడుమని; 


ప్రార్థించి= వేడికొని; నీ పుత్రుండు= నీ కుమారుడు; మద్రపతికిన్‌= మద్రరాజుతో; మజియున్‌+ఇట్టు+ అనియెన్‌= ఇంకా 
ఇట్టు చెప్పాడు: 


తాత్పర్యం: అపుడు దేవతలూ, మునులూ కావాలనుకొన్న పని అయిపోయింది కనుక, భూతపతి ఉమాపతిని బాగా 
స్తుతించారు. ఆయన అనుజ్ఞ ఇచ్చినందున (బ్రహ్మాదులందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఇట్లా (బ్రహ్మ 
అంతటివాడు లోకం మేలుకోసం శివుడి రథం నడిపాడు. కనుక నీవు కూడా కౌరవరక్షణకొరకు కర్గుడి రథం 
నడిపించుము. నీవే కర్షుడికంటె, ఆ అర్జునుడికంటె, కృష్ణుడికంటె బలంలోనూ, శౌర్యంలోనూ గొప్పవాడవు. నా 
ప్రాణమూ, రాజ్యమూ నీ అధీనంలో ఉన్నాయి. నాకు (ప్రాణం పోయాలన్నా, రాజ్యమివ్యాలన్నా, నన్ను గెలిపించాలన్నా, 
సుఖపెట్టాలన్నా - నీవే అధికారివి కాబట్టి, ఈ పని చేసిపెట్టి నన్ను రక్షించుము” అని నీ కుమారుడు దుర్యోధనుడు 
ప్రార్థించి, శల్యుడితో ఇంకా ఇట్లా అన్నాడు: 


సీ. “ఇది యొక్కయితిహాస మే నొద్దనుండ ధ । ర్మ ప్రవీణుండగు బ్రాహ్మణుండు 
ధృతరాష్ట్ర వసుమతీపతికి జెప్పిన యది । వినుము భార్గవ వంశమున బ్రసిద్దు 
డగు జమదగ్నికి నత్యంతనిర్మల | మతి రాము. డుదయించె నతనిచేయు 
తపమున హరుండు ప్రత్యక్షమై నిలిచిన | నతండు దివ్యాస్రంబు లడుగుటయును 


ఆ. నమ్మహాత్ము( డశుచు లైనవారల నవి । నిర్ణహించుగాన నీవు పరమ 
శుచివిగమ్ము నీకు జొప్పడు నఖిల మ । హాస్త వీర్య' మనియె నాదరమున. 295 


ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పబోయేది; ఒక్క= ఒక; ఇతిహాసము= మునుపు జరిగినకథ; ఏను= నేను; ఒద్దన్‌= సమీపంలో; 
ఉండన్‌= ఉండగా; ధర్మప్రవీణుండు= ధర్మమునందు నిపుణుడు; అగు= అయిన; (బ్రాహ్మణుండు= ఒక విప్రుడు; ధృతరాష్ట్ర 
వసుమతీపతికిన్‌= ధృతరాష్ట్ర భూపతికి; చెప్పిన+అది= చెప్పినది; వినుము; భార్గవవంశమునన్‌= భృగువంశంలో; (ప్రసిద్దు(డు= 
పేరుకెక్కినవాడు; అగు= అయిన; జమదగ్నికిన్‌= జమదగ్ని అనే మునికి; అత్యంత= మిక్కిలి; నిర్మలమతి= స్వచ్చమైన 
బుద్దిగల; రాము(డు= పరశురాముడు; ఉదయించెన్‌= జన్మించాడు; అతనిచేయు= అతడుచేసే; తపమునన్‌= తపస్సువలన; 
హరుండు= శివుడు; ప్రత్యక్షమై= సాక్షాత్కరించి; నిలిచినన్‌= నిలబడితే; అతండు= పరశురాముడు; దివ్యాస్త్రంబులు= 
దివ్యములైన మం('త్రప్రయుక్తాలయిన ఆయుధాలు; అడుగుటయునున్‌= ఇమ్మని కోరగా; ఆ+మహాత్ముండు= ఆ ఉదారస్వభావం 
గల శివుడు; ఆదరమునన్‌= వాత్సల్యంతో; అశుచులైన వారలను= శుచిగా ఉండనివారిని; అవి= ఆ దివ్యాస్తాలు; నిర్హహించున్‌= 
పూర్తిగా తగలబెడతాయి; కాన= కనుక; నీవు; పరమశుచివి+కమ్ము= మిక్కిలి పరిశుద్దుడవు కమ్ము; నీకున్‌= శుచివైన నీకు; 
అఖిల= సమస్తమైన; మహా+అస్త్ర= గొప్ప అస్త్రములయొక్క; వీర్యము= శక్తి చొప్పుడున్‌= లభిస్తుంది; అనియెన్‌= అనిచెప్పాడు. 


తాత్సర్యం: “ఇది మునుపు జరిగిన ఒక వృత్తాంతం. ధర్మనిపుణుడైన బ్రాహ్మణుడొకడు నేను ధృతరాష్ట్ర మహారాజు 
దగ్గర ఉన్న సమయంలో ఆయనతో చెప్పాడు. అది వినుము. భృగువంశంలో (ప్రసిద్దుడు జమదగ్ని. ఆయనకు 
జన్మించాడు అత్యంత నిర్మల బుద్దిశాలి పరశురాముడు. ఆయన తపస్సు చేశాడు. శివుడు (ప్రత్యక్షమయ్యాడు. 
పరశురాముడు దివ్యా(స్తాలు కావాలన్నాడు. అపుడు ఉదారస్వభావం కల శివుడు వాత్సల్యంతో ఆయనతో 'అవి 
శుచులు కాని వారిని తగులబెట్టుతాయి. కనుక నీవు పరమ పరిశుద్దుడవు కమ్ము, నీకు ఆ మహ స్తాలన్నింటి శక్తి 
వస్తుంది” అని చెప్పాడు. 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 137 


వ. అనిన విని జామదగ్న్యుండు వినతుండై “నాకెప్పుడు పాత్రత్వంబు గలిగె నప్పడ నీవుతలంచి దయసేతువు 


గాక నీకు శుశ్రూష సేయుచుండునట్లుగా. బ్రసాదింపవలయిు' నని విన్నవించిన విని కరుణాయత్తచిత్తుండగు 
భవుం డవ్వరం బిచ్చిన నమ్మహాత్ముండు నియమ నిష్టాపరుండై పూజోపహార ప్రముఖ విధానంబుల నద్దేవు 
నారాధించు చుండ ననేక సంవత్సరంబులు సన నొక్కనాండు పరమేశ్వరుండు ప్రసాదలసితాననుందై 
గౌరీదేవికి నతనిం జూపుచు. 296 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= విని; జామదగ్భ్యుండు= జమదగ్ని పుత్రుడైన పరశురాముడు; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; నాకున్‌= నిన్ను మెప్పించిననాకు; ఎప్పుడు= ఏ సమయానికి; పాత్రత్వంబు= అర్హత; కలిగెన్‌= కలుగుతుందో; 
అప్పుడు= ఆ సమయంలోనే; నీవు; తలంచి= సంకల్పించి; దయ+చేతువుగాక= ఇత్తువుగాక; నీకున్‌= ఈయటానికి 
అంగీకరించిన నీకు; శుశ్రూష= సేవ; చేయుచున్‌= చేస్తూ; ఉండునట్టుగాన్‌= ఉండేటట్టుగా; ప్రసాదింపుము= అనుగ్రహించుము; 
అని; విన్నవించినన్‌= విజ్ఞప్రిచేయగా; విని= ఆలకించి; కరుణా= జాలిక; ఆయత్త= వశమైన; చిత్తుండు= మనస్సుకలవాడు; 
అగు= అయిన; భవుండు= శివుడు; ఆ+వరంబు= ఆ వరం; ఇచ్చినన్‌= ఇవ్వగా; ఆ+మహాత్ముండు= ఆ ఘనత వహించిన 
పరశురాముడు; నియమనిష్టాపరుండు+ఐ= తపః సంతోష స్వాధ్యాయ ఈశ్వర (ప్రణిధాన రూప నియమమందు స్థిరమైన 
ఆసక్తి కలవాడై; పూజా+ఉపహార= అర్బనచేయటం, నైవేద్యం పెట్టటం; ప్రముఖ= మొదలయిన; విధానంబులన్‌= పద్దతులతో; 
ఆ+దేవున్‌= ఆ పరమేశ్వరుడిని; ఆరాధించుచుండన్‌= సేవిస్తుండగా; అనేక= బహు; వత్సరంబులు= సంవత్సరాలు; చనన్‌= 
గడవగా; ఒక్కనాడు= ఒకరోజున; పరమ+ఈశ్వరుండు= మిక్కిలి గొప్ప ప్రభువైన శివుడు; ప్రసాద= సంతోషంచేత, 
దయచేత; లసిత= (ప్రకాశిస్తున్న; ఆననుండై= ముఖం కలవాడై; గౌరీదేవికిన్‌+ఆతనిన్‌= గౌరీదేవికి పరశురాముడిని; చూపుచున్‌= 


చూపిసూ, 
— 


తాత్పర్యం: అట్లా చెప్పేసరికి, వినిన పరశురాముడు పరమేశ్వరుడికి ప్రణామంచేశాడు. 'నా కెప్పుడు అర్హత కలిగితే 
అపుడే నీవు సంకల్పించి ఇద్దువుగాని. అంతవరకూ నీ సేవచేస్తూ ఉండేటట్టు అను[గ్రహించుము'” అని విజ్ఞప్తి చేశాడు. 
శివుడు మనస్సులో కరుణ కలిగి, ఆయన దాని కంగీకరించాడు. పరశురాముడు నియమనిష్టలతో అర్భన నైవేద్య 
సమర్పణ ్రకారాలతో ఆ మహాదేవుడిని ఆరాధిస్తుండగా, చాలా సంవత్సరాలు గడచిపోయాయి. ఒకనాడు 
సంతోషానుగ్రహాలతో ముఖం కళకళలాడుతుండగా పరమేశ్వరుడు గౌరీదేవికి అతడిని చూపిస్తూ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: దయసేతువు - దయసేయుదువు అని ఉండాలి. తిక్కన 'చేతువు' అని ప్రయోగించి ఉండడు. ఎక్కడో పొరపాటు 
జరిగి ఉండాలి. ఛందోనిర్భంధం లేదు కదా. గద్యమే కదా! 


క. “రాముండు విమలవ్రత చ । ర్యామహితుండు నాకు భక్తు డని పలుమాటుం 
దా ముద్దు సేసి మృదువచ । నామృత సంసిక్తు. జేయు నా సమయమునన్‌.' 297 


ప్రతిపదార్థం: రాముండు= భార్గవరాముడు; విమల= స్వచ్చమైన; వ్రతచర్యా= (వ్రతాన్ని ఆచరించటంచేత; మహితుండు= 
గొప్పవాడు; నాకున్‌= నాపై; భక్తుండు= భక్తి కలవాడు; అని; పలుమాజున్‌+తాన్‌= అనేక పర్యాయాలు తాను; ముద్దుచేసి= 
వాత్సల్యం చూపిస్తూ; మృదు= సుకుమారమైన; వచన+అమృత= మాటలనే అమృతంచేత; సంసిక్తున్‌= బాగా తడిసిన 
వానినిగా; చేయు= చేసే; ఆ సమయమునన్‌= ఆవేళలోనే. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాముడు నిష్కళంకంగా వ్రతాన్ని ఆచరిస్తాడు. అందువలన గొప్పవాడు. నా భక్తుడు” అని చాలాసార్లు 
వాత్సల్యం చూపిస్తూ పలుకులనే అమృతంతో అతడిని పూర్తిగా తడిపివేస్తున్న ఆ సమయంలోనే. 


వ. బలవంతులగు దనుజులచేత బాధితులయి బృందారకు లయ్యిందుధరు పాలికి భయ సంభ్రమములతో 
నరుగుదెంచి తమ యలజడి యెలింగించిన. 298 


ప్రతిపదార్థం: బలవంతులగు= బలంకలవారైన; దనుజులచేతన్‌= రాక్షసులచేత; బాధితులు+అయి= పీడింపబడినవారై; 
బృందారకులు= దేవతలు; ఆ+ఇందుధరు= ఆ చంద్రుడిని ధరించే శివుడియొక్క; పాలికిన్‌= వద్దకు; భయ సంభ్రమములతోన్‌= 
జడుపుతోనూ, తొ(ట్రుపాటుతోనూ; అరుగుదెంచి= వచ్చి; తమ= తమయొక్క; అలజడి= కలత; ఎజీంగించిన(న్‌)= 
తెలియజేయగా. 


తాత్సర్యం: బలవంతులైన రాక్షసులు బాధలు పెట్టుతుంటే, దేవతలు ఆ శివుడి దగ్గరకు భయంతోనూ, 
త్రౌటుపాటుతోనూ వచ్చి, తమకు కలిగిన కలత గురించి తెలియజేశారు. అందువలన. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _ జామదగ్న్యు. జూచి చయ్యన( జని దాన । వుల వధించి దేవతలకు. బ్రీతి 

యాచరింపు మనియె హరుండు దానికి మది । ముదము. బొంది కేలుమొగిచి యతండు. 299 
ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; జామదగ్భ్యున్‌= జమదగ్ని పుత్రుడైన రాముడిని; చూచి; చయ్యనన్‌= వేగంగా; చని= వెళ్ళి; 
దానవులన్‌= రాక్షసులను; వధించి= సంహరించి; దేవతలకున్‌= అమరులకు; ప్రీతి= సంతోషం; ఆచరింపుము= చేయుము; 
అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఆ మాటకు; అతండు= భార్గవరాముడు; మదిన్‌= మనస్సులో; ముదమున్‌= సంతోషమును; 
పొంది= పొందినవాడై; కేలు= చేతులు; మొగిచి= మోడ్చి, నమస్కరించి. 


తాత్సర్యం: హరుడు భార్గవరాముడిని చూచి వెంటనే వెళ్ళి రాక్షసులను సంహరించి, దేవతలకు సంతోషం 
కలిగించుము” అన్నాడు. రాముడు ఆ మాటకు మనస్సులో సంతోషించాడు. ఆయనకు నమస్కరించి. 


క  'అకృతాస్తు(డ నగు నాకుం । బ్రకటభుజాబలులు నస్త్రపారీణులునై 

సకల సురనికర సంబా । ధకులగు దానవుల గెలువందరమే?' యనుడున్‌. 300 
ప్రతిపదార్థం: అకృత+అస్తుండన్‌+అగు= అభ్యసించని అస్త్రాలు కలవాడను; అగు= ఐన; నాకున్‌= నాకు; (ప్రకట= (ప్రచురమైన, 
ప్రసిద్దమైన; భుజాబలులున్‌= బాహువులయొక్క బలంకలవారూ; అస్త్ర పారీణులును+ఐ= మంత్రప్రయుక్తములయిన ఆయుధాల 
(ప్రయోగం)లో నిపుణులూ అయి; సకల= సమస్తమైన; సుర= దేవతలయొక్క; నికర= సమూహానికీ; సంబాధకులగు= మిక్కిలి 
బాధించేవారైన; దానవులన్‌= రాక్షసులను; గెలువన్‌+తరమే?= జయించటానికి శక్యమా?; అనుడున్‌= అని పలుకగా. 


తాత్సర్యం: నేనే అ(స్తాలనూ అభ్యసించలేదు. దానవులా - సకలదేవతలనూ బాగా బాధించగలిగినంత 
భుజబలమూ, అస్త్ర ప్రావీణ్యమూ ఉన్నవారు. వారిని గెలవటం నాకు శక్యమౌతుందా?' అనేసరికి. 


తే, అంబికానాథు( డిట్లను నతనితోడ(। 'దలయు నీదెస నిలిపెద దానడేసి 
పగటి నిర్ణింపనగు( బదంపడి మనోర । థంబు సిద్దించు నరుగుము దడయ కనఘ!' 301 


కర్లపర్వము - ప్రథమాశ్వాసము 139 
ప్రతిపదార్థం: అంబికానాథుండు= పార్వతీపతి; అతనితోడన్‌= భార్గవరాముడితో; ఇట్టు; అనున్‌= పలికాడు; తల(పు= 
ఆలోచన; నీ దెసన్‌= నీ దిక్కున, నీవైపు; నిలిపెదన్‌= ఉంచుతాను; దానన్‌+చేసి= దానిచేత; పగణన్‌= శత్రువులను; నిర్జింపన్‌= 
గెలవటానికి; అగున్‌= శక్యమవుతుంది; పదంపడి= తరువాత; మనోరథంబు= కోరిక; సిద్దించున్‌= నెరవేరుతుంది; అనఘ != 
పాపరహితుడా!; తడయక= ఆలస్యం చేయక; అరుగుము= వెళ్ళు. 


తాత్సర్యం: పార్వతీపతి రాముడితో ఇట్లా అన్నాడు: 'నా ఆలోచన నీవైపే ఉంచుతాను. దానివలన శత్రువులను 
గెలవటం శక్యమవుతుంది. తరువాత కోరిక నెరవేరుతుంది. కనుక, పాపరహితుడా! ఆలస్యం చేయకుండా వెళ్ళుము”. 


విశేషం: శివుడు అస్త్ర సంపన్నుల మీదికి యుద్దానికి వెళ్ళుమన్నపుడే పరశురాముడి కార్యసిద్ది అయింది. అతడు శివుని 
అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సందేహం అనవసరం. అయినా వచ్చింది కనుక, “అనఘ!= పాపరహితుడా! అనిన సంబోధనతోనే 
తీర్చివేశాడు శివుడు. విష్ణుచిత్తీయంలో పాండ్యుని సభకు వెళ్ళి విష్ణు పారమ్యం స్థాపించుమన్న విష్ణువుకు విష్ణుచిత్తుడు తన 
అశక్తత వెల్లడించటం కూడా ఇట్టిదే. 


చ. అనవుడు నట్లకాకయని యా జమదగ్నిసుతుండు ధీరతం 
జని సముదగ్రులైన సురశత్రుల. దీవ్రతరాయుధోత్మరం 
బున వధియించి వారి బలుపోటుల నొచ్చినమేనితోడ వ 
చ్చిన బురవైరి నిర్వణుని€ జేసి. గరంబున నంటి యాతనిన్‌. 302 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పలుకగా; అట్టకాక= అట్లే అగుగాక; అని; ఆ జమదగ్నిసుతుండు= ఆ జమదగ్ని 
కుమారుడైన పరశురాముడు; ధీరతన్‌+చని= ధైర్యంతో వెళ్ళి; సముద[గ్రులు+ఐన= భయంకరులైన; సురశత్రులన్‌= దేవతల 
శత్రువులయిన రాక్షసులను; తీవ్రతర= వారి ఆయుధాలకంటె తీవ్రమయిన; ఆయుధ= ఆయుధాలయొక్క; ఉత్కరంబునన్‌= 
సముదాయంతో; వధియించి= సంహరించి; వారి= ఆ దానవులయొక్క; బలు= బలమైన, పెద్దవైన; పోటులన్‌= ఆయుధాలతో 
పొడిచిన గాయాలతో; నొచ్చిన= బాధపడిన; మేనితోడన్‌= శరీరంతో; వచ్చినన్‌= రాగా; పురవైరి= త్రిపురశత్రువు - రుద్రుడు; 
కరంబునన్‌= తన చేతితో; అంటి= తాకి; ఆతనిన్‌= భార్గవరాముడిని; నిర్రణునిన్‌= గాయాలు లేనివాడినిగా; చేసెన్‌= 


కావించాడు. 


తాత్సర్యం: అని శివుడు చెప్పేసరికి భార్గవరాముడు 'అట్లాగే కాని” మ శని ధైర్యంతో వెళ్ళాడు. రాక్షసులు భయంకరులు. 
వారివి తీవ్రమయిన ఆయుధాలు. అయినా వాటికంటె తీవ్రమైన ఆయుధాలతో వారిని సంహరించి వచ్చాడు. వారి 
ఆయుధాల పోటులతో అతడి శరీరమంతా గాయాలై ఉన్నది. అతడిని తన చేతితో స్పృశించి పురాంతకుడు అతడి 
ఒడలిమీద గాయం లేకుండా చేశాడు. 


వ. ఇవ్విధంబునం బ్రదీప్త శరీరున్‌ గావించి భర్గుం డాభార్గవు పయిం బ్రీతిశీతలంబగు నాలోకం బొలయ 
నాతని కిట్లనియె. 303 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ప్రదీప్త= మిక్కిలి వెలుగుతున్న; శరీరున్‌= శరీరంకలవాడినిగా; కావించి= 


చేసి; భర్షుండు= శివుడు; ఆ భార్గవుపయిన్‌= ఆ భార్గవరాముడిపై; (పీతి= (ప్రేమచేత; శీతలంబు+అగు= చల్లనిదైన; 
ఆలోకంబు= చూపు; ఒలయన్‌= ఒప్పగా; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= భార్గవరాముడితో ఇట్టు అన్నాడు. 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇట్లా మిక్కిలి (ప్రకాశిస్తున్న స్థితిలో అతడి శరీరం ఉండేటట్లు రుద్రుడు ఆ రాముడిని (ప్రేమతో చల్లగా 
౧ అజ థి ౧ ౧ 
చూస్తూ, ఇట్లా అన్నాడు: 
క. “అనివర్తనమతి( గవయంగ । నని నీదగు తనువు సునిశితాయుధములు దాం 
కిన నొవ్వదు శత్రులు వ న్నిన నుడుపుము గర్వ మడచి నిర్మల చరితా! 304 


ప్రతిపదార్థం: నిర్మల చరితా!= స్వచ్చమైన చరిత్రకలవాడా!; అనివర్తన= తిరుగులేని; మతిన్‌= బుద్దితో; కవయంగన్‌= 
మార్కొనగా; అనిన్‌= యుద్దంలో; నీదు+అగు= నీదైన; తనువు= శరీరం; సునిశిత= మిక్కిలి పదునైన; ఆయుధములు= 
ఆయుధాలు; తాశినన్‌= తగిలినప్పటికీ; నొవ్వదు= నొప్పిచెందదు; శత్రులు= పగవారు; పన్నినన్‌= తలపడితే; అడంచి= కొట్టి; 
గర్వము= పొగరు; ఉడుపుము= పోగొట్టుము. 


తాత్పర్యం: వెనుకకు తిరిగిరాని బుద్దితో, శత్రువులను నీవు డీకొంటే. యుద్దంలో నీ శరీరానికి మిక్కిలి పదునైన 
ఆయుధాలు తగిలినా బాధ కలుగదు. స్వచ్చమైన చరిత్ర కలవాడా! శత్రువులే నీపై తలపడితే కొట్టి వారి గర్వం 
అణగగొట్టుము. 


వ. కావున వరప్రతిగ్రహంబున కిదియ సమయంబు. 305 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; వర= వరంయొక్క; ప్రతిగ్రహంబునకున్‌= స్వీకరణానికి, వరం తీసికొనటానికి; ఇది+అ= 
ఇదే; సమయంబు= తగిన సమయం. 


తాత్సర్యం: కనుక వరం తీసికొనటానికి ఇదే తగిన సమయం. 


క. కొను’ మని దివ్యంబగు న । స్రనికాయము శస్త్రచయము దద్దయు దయ ని 

చ్చిన నవి యాతండు సాష్టాం | గనమస్మారంబు సేసి కైకొనియె నృపా! 306 
ప్రతిపదార్థం: నృపా= శల్యరాజా!; కొనుము+అని= తీసుకొమ్ము అని పలికి; దివ్యంబగు= దివిలో పుట్టిన లేదా గొప్పదైన; 
ఆస్రనికాయము= మం[త్రప్రయుక్తమైన ఆయుధ సముదాయమూ; శస్త్ర చయము= శరీరబలంతో (ప్రయోగించే ఆయుధ 
సముదాయమూ; తద్దయున్‌= మిక్కిలి; దయన్‌= కృపతో; ఇచ్చినన్‌= ఈయగా; అవి= వాటిని; ఆతండు= భార్గవరాముడు; 
సాష్టాంగ నమస్కారంబు+చేసి= ఎనిమిది అంగాలూ వేలకు తగిలే రీతిగా ప్రణామం కావించి; కైకొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్పర్యం: తీసికొమ్ము' అని దివ్యమైన అస్త్ర సముదాయమూ, ఆయుధ సముదాయమూ మిక్కిలి దయతో 
ఇవ్వగా, పరశురాముడు సాష్టాంగ నమస్కారం చేసి వాటిని తీసికొన్నాడు. 


వ. తదనంతరంబ లోకగురుండగు నా హరునిచేత ననుజ్ఞాతుండై యతండు నిజస్థానంబునకుం జనియె 
నయ్యితిహాస ప్రకారం బిట్టిది యివ్విధంబున వివిధ దుష్కరసత్మర్మానుష్టానవ లంబులై వచ్చిన 
సర్వదివ్యాస్త్రంబులు నా రాముండు రాధేయునకు( బ్రీతచేతస్కుండై యొసంగె నట్టి మహాత్ములు హీనకుల 
జాతుల నాదరింతురే? యప్పుణ్యపురుషుండు గయికొనుటం గర్టుం డదుత్మృష్ట యోనిజాతుండని తలంచెద 
వదన వక్షోబాహు ప్రముఖాంగంబులు సూడ దేవకుమారుండుంబోలె నున్నవాడు ప్రకృతి కాంత కాంచన 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 141 


కుండలవజ్ర కవచంబులతోడ నాదిత్యసన్నిభుండగు కొడుకుం గాంచునే? సింగంబులెేడి కెట్లు వుట్టు? నితనికి 
సూత సంవర్ణితుండైన కీడుదొడరె నింతియ కానోపు రుద్రశిష్యత్వంబున విశ్రుతుండగు భార్గవరామునకు( 
బ్రియశిష్యుండగు నంగరాజు ననంగ దమనుం బరిగ్రహించిన విరించి భంగి. బరిగ్రహించి నీవు సారథ్యం 
బాచరింపు మఖిల గుణంబులను సారధి రథికున కధికుండు గావలయునను నీతి కలదు నీవు 
ప్రసన్నుండవగుటం జేసి నాకోర్కె సిద్ధించె ననుటయు. 307 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ శస్తాస్త్ర గ్రహణం చేసిన తరువాత; లోక= లోకాలకూ; గురుండగు= గురువైన; 
ఆ హరునిచేతన్‌= ఆ రుద్రుడిచేత; అనుజ్ఞాతుండై= అనుమతింపబడినవాడై; అతండు= భార్గవరాముడు; నిజ= తనయొక్క; 
స్థానంబునకున్‌= నివాసస్థానానికి; చనియెన్‌= వెళ్ళాడు; అయ్యితిహాస= ఆ పూర్వం జరిగిన వృత్తాంతం యొక్క; ప్రకారంబు= 
విధం; ఇట్టిది= ఇటువంటిది; ఈ+విధంబునన్‌; వివిధ= పలురకాలయిన; దుష్కర్మ= చేయకష్టమైన; సత్కర్మ మంచి 
కర్మలయొక్క; అనుష్ట్రాన= ఆచరణంయొక్క; ఫలంబులై= ఫలాలై; వచ్చిన= లభించిన; సర్వ= సమస్తమైన; దివ్య+అస్త్రంబులున్‌= 
దివ్యములైన అ[స్తాలూ; ఆ రాముండు= ఆ భార్గవరాముడు; రాధేయునకున్‌= కర్షునకు; పీతచేతస్కుండై= సంతోషించిన 
మనస్సుకలవాడై; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టి= అటువంటి; మహాత్ములు= ఘనతవహించినవారు; హీనకుల= తక్కువకులంలో; 
జాతులన్‌= పుట్టినవారిని; ఆదరింతురే?= మన్నిస్తారా?; ఆ+పుణ్య పురుషుండు= ఆ పవిత్రుడైన పురుషుడు; కయికొనుటన్‌= 
స్వీకరించటంచేత; కర్గుండు= అంగరాజు; ఉత్కృష్ట= గొప్పదైన; యోని= జాతిలో; జాతుండు= పుట్టినవాడు; అని; తలంచెదన్‌= 
భావిస్తాను; వదన= ముఖం; వక్షః= వక్షఃస్థలం; బాహు= చేతులు; (ప్రముఖ= మొదలయిన; అంగంబులు= అవయవాలు; 
చూడన్‌= చూస్తే; దేవకుమారుండున్‌= అమరునిపుత్రుడిలా; ఉన్నవాండు= ఉన్నాడు; ప్రకృతికాంత= సామాన్య స్తీ; కాంచనకుండల= 
బంగారు కుండలాలతో; వ(జ్రకవచంబులతోడన్‌= వజ్రాల కవచంతో; ఆదిత్య సన్నిభుండగు= సూర్యుడితో సమానుడైన; 
కొడుకున్‌= కుమారుడిని; కాంచునే?= కంటుందా?, సింగంబు= సింహం; లేడికిన్‌= హరిణానికి; ఎట్టు; పుట్టున్‌?= జన్మిస్తుంది?; 
ఇతనికిన్‌= ఈ కర్టుడికి;ి సూతసంవర్ణితుండైన= సూతుడిచేత పెంచబడిన; కీడు= దోషం; తొడరెన్‌= కలిగింది; ఇంతియ= 
ఇంతే; కాన్‌+ఓపు= అయి ఉంటుంది; రుద్ర= శివుడియొక్క; శిష్యత్వంబునన్‌= శిష్యుడై ఉండటంచేత; విశ్రుతుండగు= 
ప్రసిద్దుడగు; రామునకున్‌= భార్గవరాముడికి; ప్రియశిష్యుండగు= ఇష్టుడైన శిష్యుడైన; అంగరాజున్‌= అంగదేశ ప్రభువైన 
కర్ణుడి; అనంగ= మన్మథుడి; దమనున్‌= నిగ్రహించిన శివుడిని; పరిగ్రహించిన= తనకు రథికుడిగా స్వీకరించిన; విరించిభంగిన్‌= 
(బ్రహ్మదేవుడిలా; పరి(గహించి= రథికునిగా స్వీకరించి; సవ్ర; సారథ్యంబు= సూతుడిపని; ఆచరింపుము= కావించుము; 
అఖిలగుణంబులను= అన్నిగుణాలలోనూ; సారథి= సూతుడు; రథికునకున్‌= రథంపై ఉండి యుద్దం చేసేవాడికంటె; 
అధికుండు= గొప్పవాడు; కావలయున్‌= కావాలి; అను; నీతి= యుద్దనీతి; కలదు= ఉన్నది; నీవు= గొప్పవాడవైన నీవు; 
ప్రసన్నుండవగుటన్‌+చేసి= సంతోషించినవాడవు; దయాశాలివి అయినందువలన; నా కోర్కె= నా కోరిక; సిద్ధించెన్‌= నెరవేరినది; 
అనుటయున్‌= అని పలుకగా. 


తాత్పర్యం: ఆ తరువాత అఖిల లోకాలకూ గురువయిన హరుడి వద్ద సెలవు తీసికొని రాముడు తన నివాసానికి 
వెళ్ళాడు. పూర్వం జరిగిన ఆ కథ ఇట్లా ఉన్నది. ఇట్టా చేయ శక్యం కాని ఎన్నో ఉత్తమ కర్మలు ఆచరించినందుకు 
ఫలాలుగా రాముడికి అనేక దివ్యాస్తాలు లభించాయి. ఆయన వాటినన్నిటినీ సంతోషంతో కర్షుడికిచ్చాడు. 
భార్గవరాముడివంటి మహానుభావులు తక్కువ కులంలో పుట్టినవారిని ఆదరించరు. ఆ పుణ్యాత్ముడు కర్ణుడిని 
శిష్యుడిగా స్వీకరించినందువలన కర్ణుడు ఎక్కువకులంలో పుట్టినవాడనే భావిస్తాను. అదీకాక, కర్ణుడి ముఖమూ, 
వక్షస్థలమూ, చేతులూ మొదలయిన అవయవాలు చూస్తే ఇతడే దేవపుత్రుడో అనిపిస్తుంది. సామాన్యస్తీ ఇటువంటి 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


బంగారు కుండలాలూ, వజ్రాల కవచమూ కల భాస్కరుడి వంటి బాలుడిని కనగలుగుతుందా? లేడికి సింహ 
మెట్లా పుట్టుతుంది? అయితే, ఇతడిని సూతుడు పెంచాడన్న దొకటే దోషం. కనుక రుద్రుడి శిష్యుడిగా ప్రఖ్యాతుడైన 
భార్గవరాముడికి ప్రియశిష్యుడయిన కర్ణుడిని, మదనాంతకుడిని బ్రహ్మదేవుడు స్వీకరించినట్లు, రథికుడిగా స్వీకరించి 
అతడికి సారథికృత్యం చేసిపెట్టుము. అన్ని విషయాలలో కూడా సారథి రథికుడి కంటె గొప్పవాడయి ఉండాలని 
యుద్దనీతి ఉన్నది. నీవు సంతోషించి, దయ చూపించావు. అందువలన నా కోరిక నెరవేరినది. అనేసరికి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: నిదర్శన: ఉపమ. 
తే. “కుచ్చి మద్రవిభుండు నీకొడుకు. గౌంగి । లించి ప్రియ మాననమున. దలిర్చ నృపకు 
మార! నీవు నాకొలంది యిట్లరయ నెజుంగు । దేని యిది లెస్స నీకోర్కి యేను దీర్తు.' 308 


ప్రతిపదార్థం: మద్ర విభుండు= మద్రరాజు శల్యుడు; నీ కొడుకున్‌= నీ కుమారుడైన దుర్యోధనుడిని; (క్రుచ్చి= (గ్రుచ్చుకొనేటట్టు 
గట్టిగా; కౌంగిలించి= ఆలింగనం చేసికొని; ఆననమునన్‌= ముఖంమీద; ప్రియము= ప్రీతి; తలిర్చన్‌= శోభిల్లగా; నృపకుమార!= 
రాజకుమారా!; నీవు= ఇంతటివాడవైన నీవు; నాకొలంది= నామేర; ఇట్టు; అరయన్‌= పరిశీలింపగా, పరిశీలించటం; 
ఎయుంగుదు+ఏని= తెలిసినవాడవైతే; ఇది= ఈ పని; లెస్స= యుక్తం; ఏను= నేను; నీకోర్కి= నీ కోరిక; తీర్తున్‌= తీరుస్తాను. 


తాత్పర్యం: శల్యుడు దుర్యోధనుడిని (గ్రుచ్చి కౌగిలించుకొని, సంతోషంతో కళకళలాడే ముఖంతో రాజకుమారా! 
నే నెంతటివాడనో ఇట్లా పరిశీలించటం నీకు తెలిసిన పక్షంలో ఈ సారథ్యం యుక్తమే. నేను నీ కోరిక తీర్చుతాను.' 


వ. అని మటియును. 309 


తాత్సర్యం: అని పలికి ఇంకా. 


శల్యుండు కర్షునకు సారథ్యంబు సేయ నొడంబడుట (సం. 8-25-6) 


క “వీనులకుం బలుకులు సే । దైనను జెప్పదు హితంబులగు కార్యంబుల్‌ 

దానికి నోర్వంగవలయుం । గాని యలుక వలదు నీకు గర్జున కధిపా!' 310 
ప్రతిపదార్థం: వీనులకున్‌= చెవులకు; పలుకులు= మాటలు; చేంయ+ఐనను= అప్రియాలుగా ఉన్నప్పటికీ; హితంబులు అగు= 
మేలుకూర్చునట్టి; కార్యంబుల్‌= చేయదగిన పనులను; చెప్పుదున్‌= చెపుతాను; దానికిన్‌= అలా చెప్పినందుకు; ఓర్వంగన్‌= 
సహింపగా; వలయున్‌= ఇష్టపడాలి; కాని= అంతేకాని; అధిపా= రాజా!; నీకున్‌= నీకూ; కర్షునకున్‌= కర్టుడికీ; అలుక= కోపం; 
వలదు= వదు. 


తాత్సర్యం: 'రాజా! నా మాటలు వినటానికి కటువుగా అనిపించినప్పటికీ, మేలుకలిగించే పనులు ఏవి చేయటం 
అవసరమో చెప్పుతూ ఉంటాను. వాటిని ఓపికపట్టి వినాలి కాని, నీవూ, కర్టుడూ కోపపడకూడదు.' 


ఆ. అనిన గర్జు( డిట్టులను మద్రపతితోడ | హరున కజుండు నరున కచ్యుతుండు. 
బోలె హితుండ వగుము బుద్ది పరాక్రమ । శాలి నాకు నీవు సంగరమున. 311 


కర్లపర్వము - ప్రథమాశ్వాసము 143 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; కర్టుండు= అంగరాజు; మద్రపతితోడన్‌= మ।ద్రదేశపురాజైన శల్యుడితో; ఇట్టులు= ఇలా; 
అనున్‌= అన్నాడు; హరునకున్‌= రు(ద్రుడికి; అజుండు= (బ్రహ్మ; పోలెన్‌= వలె; నరునకున్‌= అర్జునుడికి; అచ్యుతుండున్‌ 
పోలెన్‌= కృష్ణుడి వలె; బుద్ధిపరాక్రమశాలి= బుద్దిశాలివీ, పరాక్రమశాలివీ అయిన; నీవు; నాకున్‌= నాకు; సంగరమునన్‌= 
యుద్దంలో; హితుండవు+అగుము= ఇష్టమైనవాడవు, చెలికాడవు, హితవరివి కమ్ము. 


తాత్పర్యం: అని శల్యుడు చెప్పేటప్పటికి, కర్ణుడు శల్యుడితో ఇట్టా అన్నాడు: బుద్ది పరాక్రమశాలీ! రుద్రుడికి 
(బ్రహ్మవలె, అర్జునుడికి కృష్ణుడివలె, నీవు యుద్దంలో నాకు హితుడవు కమ్ము. 


విశేషం: దుర్యోధనుడిది గొప్ప దౌర్భాగ్యం - ఎవడికి వాడే విడివిడిగా లోకాన్ని లొంగదీయగలవాళ్ళు అతడికి తోడుగా 
నిలిచారు. కాని అది అంతా అతడిమీద అనురాగంతో కాదు - వివిధ కారణాలవలన, ఇష్టానిష్ట మనస్సులతో! ఈ 
మహావీరులలో చాలామందికి ఒకరంటే మరొకరికి పడదు. తప్పనిసరై పరస్పరం తోడ్పడవలసి వచ్చినా ఎవడి దర్పం వాడు 
వదలడు. ఇట్లా మునిగిపోయింది దుర్యోధనుడి పుట్టి. దుర్యోధను డెన్ని తిప్పలు పడినా, శల్యుడి మనస్సు పూర్తిగా మారదు. 
శల్యుడి సాయం తానే కోరినా కర్షుడి దర్సం కర్గుడిది. అందులోనూ శల్యుడి మాటలలో ఆ వగరు కనిపిస్తే అది పైకి 
రాకమానదు. అదంతా ఈ ఇద్దరి మాటలలోనూ కనిపిస్తుంది. దుర్యోధనుడు కార్యసాధనకొరకు ఎంతో తగ్గి మాట్టాడుతున్నాడు. 
శల్యుడు కావాలని ఆదినుండి అతడి వెనుక గొయ్యి (త్రవ్వుతూనే ఉన్నాడు. 


వ. అనవుడు నట్లకాక యని శల్యుండు వెండియు 312 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని చెప్పగా; అట్టకాక= ఆలాగే అవుగాక; అని= అని పలికి; శల్యుండు= శల్యుడు; వెండియున్‌= 
మళ్ళీ. 
తాత్పర్యం: అని చెప్పగా అట్లాగే అని శల్యుడు పలికి మళ్ళీ. 
క. “తగువార లొరుల. దెగడుట ।; పొగడుట యగు పలుకు పొంత. బోవరు హితకా 

ర్యగతులు సెప్పంగం దెగ డగు(। బొగ డగు నెదురోర్వవలయు బుద్ధిగలిగినన్‌. 313 


ప్రతిపదార్థం: తగువారలు= తగినవారు; ఒరులన్‌= ఇతరులను; తెగడుట= నిందించటం; పొగడుట= (ప్రశంసించటం; 
అగున్‌= అవుతుంది; పలుకుపొంతన్‌= మాట వద్దకు; పోవరు= వెళ్ళరు; హిత= మేలైన; కార్యగతులు= కార్యవిధానాలను; 
చెప్పంగన్‌= చెప్పేటప్పుడు; తెగడు+అగున్‌= నిందించటమూ అవుతుంది; పొగడు+అగున్‌= (ప్రశంసించటమూ ఉంటుంది; 
బుద్ది+కలిగినన్‌= వివేకం ఉన్నట్లయితే; ఎదురు= తమ తలపోతకు ఎదురుచెప్పటం; ఓర్వవలయున్‌= సహించాలి. 


తాత్సర్యం: 'చెప్పదగినవారు ఇతరులను నిందించటం - ప్రశంసించటం జరుగుతుంది. వారు మాటలకు (ప్రాధాన్యం 
ఇవ్వరు. మేలు కూర్చే పనులతీరు చెప్పేటప్పుడు నిందా ఉంటుంది. ప్రశంసా ఉంటుంది. వివేకం ఉన్న పక్షంలో తమ 
ఆలోచనకు ఎదురు చెప్పినా సహించాలి. 


తే. శక్రుతేరైన నడపంగ6 జాలువాండ । నుటివు సెప్పదు రథికునేమఅ6గ నీను 
గృష్టసారథ్యఘనుండగు క్రీడి గలువం। దలంచు నీ కేను గడపుటదగు రథంబు.' 314 


ప్రతిపదార్థం: శక్రుతేరైనన్‌= దేవేంద్రుడి రథమైనా; నడపంగన్‌= తోలటానికి; చాలువాండన్‌= సమర్జుండను; ఉజవు= యుక్తమైనది; 
చెప్పుదున్‌= చెపుతాను; రథికున్‌= రథంపై నుండి యుద్దం చేసేవాడికి; ఏమజంగన్‌= పరాకు పడటానికి; ఈను= అవకాశం 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇవ్వను; కృష్ణు= శ్రీకృష్ణుడియొక్క; సారథ్యఘను(డు+అగు= సారథ్యంచేత ఘనుండైన; (క్రీడిన్‌= అర్జునుడిని; గెలువన్‌+ 
తలంచు= జయింపగోరే; నీకున్‌= నీకు; ఏను= నేను; రథంబు= తేరు; కడపుట= నడపటం; తగున్‌= యుక్తం. 


తాత్సర్యం: నేను దేవేంద్రుడి రథాన్ని అయినా నడుపగలను. యుక్తమైనది, ఉచితమైనది చెప్పుతూ ఉంటాను. 
రథికుడికి ఏమరుపాటు రానివ్వను. అర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యం వలన ఘనుడైనాడు. అతడిని గెలువదలస్తున్నావు 
నీవు. నీ రథం నేను తోలటం ఉచితమే.” 


చ. అన విని భూవిభుండు ప్రియమారంగ గర్జునిం జూచి 'దేవకీ 

తనయుడు మద్రనాథునకు( దక్కున మాతలియుం దలంప నీ 

తని కెనరా(డు భాగ్యము కతంబున సారథియయ్య నీకు నీ 

యనం గొని నీవు పార్టునియహంకృతి మాన్పుము ధీరమానసా!” 315 
ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; భూవిభుండు= భూపతి(రాజు దుర్యోధనుడు); ప్రియము+ఆరంగన్‌= 
ప్రియమొప్పగా; కర్షునిన్‌= అంగరాజును; చూచి= వీక్షించి; దేవకీతనయు(డు= దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు; మద్రనాథునకున్‌= 
మధ్రదేశాధిపతి అయిన శల్యుడికంటె; తక్కువ= తక్కువవాడు; తలంపన్‌= ఆలోచించగా; మాతలియున్‌= ఇంద్రుడి సారథి 
అయిన మాతలి కూడా; ఈతనికిన్‌= ఈ శల్యుడికి; ఎన= సాటి; రాండు= కాడు, (ఇట్టి ఇతడు); భాగ్యము కతంబునన్‌= 
అదృష్టంకొద్దీ; నీకున్‌= సేనా నాయకుడవైన నీకు; సారథి+అయ్యెన్‌= సూతుడైనాడు; ఈయనన్‌= ఈ శల్యుడిని; కొని= 
సారథిగా స్వీకరించి; ధీరమానసా!= స్థిరమైన మనస్సు కల కర్ణా! పార్టుని= అర్జ్హునుడియొక్క; అహంకృతి= అహంకారం; 
మాన్సుము= పోగొట్టు. 


తాత్సర్యం: అని చెప్పగా, ఆలకించాడు దుర్యోధనుడు. అతడు (పేమతో కర్ణుడిని చూచి “కృష్ణుడు శల్యుడికంటె 
సారథ్యంలో తక్కువవాడు. ఆలోచించి చూస్తే మాతలికూడా ఈయనకు సాటిరాడు. ఇటువంటి శల్యుడు దైవవశాత్తు 
నీకు సారథిగా లభించాడు. ఓ స్థిరబుద్ది గల కర్ణా! ఇతడిని సారథిగా చేసికొని, అర్జునుడి అహంకారం పోగొట్టుము' 
అన్నాడు. 
క. అని యతండు శల్యుంగనుంగొని | వినతుండై 'నీవు లావు వెరవును మెజియం 

దనుంగాన నంగపతి య । ర్హునుం గలన జయించువాండు రూఢిగి ననుడున్‌. 316 
ప్రతిపదార్థం: అని= అలా పలికి; అతండు= దుర్యోధనుడు; శల్యున్‌= మ(ద్రరాజును; కనుంగొని= చూచి; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; నీవు= (కృష్ణుడికంటె మాతలికంటె అధికుడవైన) నీవు; లావు= బలమూ; వెరవును= ఉపాయమూ; 


మెజయన్‌= ప్రకాశింపగా; తనున్‌= తనను; కావన్‌= కాపాడగా; అంగపతి= అంగరాజు; అర్జునున్‌= పాండవ మధ్యముడిని; 
కలనన్‌= యుద్దంలో; రూఢిగన్‌= తప్పక; జయించువాండు= జయిస్తాడు; అనుడున్‌= అని పలుకగా. 


తాత్సర్యం: అట్లా చెప్పి దుర్యోధనుడు శల్యుడిని చూచి నమస్కరించి, 'నీవు బలమూ, ఉపాయమూ ఒప్పేటట్లుగా 
తనను రక్షిస్తుండగా కర్షుడు యుద్దంలో తప్పక జయిస్తాడు” అనేసరికి. 


వ. _ అట్లయ్యెడుం గాక యని పలికి మద్రేశ్వరుండు సారథ్యంబున కనురూపంబగు సన్నాహంబున నుత్సాహంబు 
వాటించినం బ్రీతుం డగుచు సూతనందనుండు దన సూతు నాలోకించి తగు రథంబునకుం గల్పన 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 145 


యొనర్వుమని సత్వరంబుగా. బనిచిన వాండును రయంబున దృథసుందరంబగు స్యందనంబు 
సుకల్పితంబుసేసి తెచ్చి దీవించి యిచ్చిన నయ్యరదంబు. బూజింప€ బురోహితు నియమించి తదీయ 
మంగళవిధానానంతరంబ తాను నర్చించి కృతప్రదక్షిణుండై ప్రణమిల్లి భాస్కరోపస్టానం బాచరించి 
సవినయంబున శల్యు నారోహణంబుసేయు మనుటయు నతం డచలతటంబునకు లంఘించు సింగంబు 
చందంబున నొగలెక్కిన. 317 


ప్రతిపదార్థం: అట్టు+అయ్యెడున్‌+కాక= అట్లాగే అవుగాక; అని; పలికి= చెప్పి; మద్రేశ్వ్చరుండు= శల్యుడు; సారథ్యంబునకున్‌= 
రథం తోలటానికి; అనురూపంబు= తగినది; అగు= అయిన; సన్నాహంబునన్‌= ప్రయత్నమునందు; ఉత్సాహంబు+పాటించినన్‌= 
ఉత్సాహాన్ని చూపగా; ప్రీతుండు= సంతోషించినవాడు; అగుచున్‌= అవుతూ; సూతనందనుండు= కర్షుడు; తన; సూతున్‌= 
సారథిని; ఆలోకించి= చూచి; తగు= తగిన; రథంబునకున్‌= తేరికి; కల్పన= ఏర్పాటు; ఒనర్పుము= కావించుము; అని; 
సత్వరంబుగాన్‌= త్వరతో; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; వాండును= ఆ సూతుడును; రయంబునన్‌= వేగంతో; దృఢ= గట్టిదైన; 
సుందరంబు+అగు= అందమైన; స్యందనంబు= తేరు; సుకల్పితంబు+చేసి= చక్కగా సిద్దము చేసి; తెచ్చి= తీసికొనివచ్చి; 
దీవించి= ఆశీర్వదించి; ఇచ్చినన్‌= సమర్పించగా; ఆ+అరదంబున్‌= ఆ తేరిని; పూజింపన్‌= అర్చించటానికి; పురోహితున్‌= 
పురోహితుని; నియమించి= నియోగించి; తదీయ= ఆ పురోహితునిదైన; మంగళ= శుభంకోసమయిన; విధాన= పద్దతి 
ఆచరించిన; అనంతరంబ= తరువాతనే; తానును+అర్బించి= తాను-కర్గ్లుడు కూడా పూజించి; కృత= (రథానికి) చేయబడిన; 
ప్రదక్షిణుండు= (మూడుసారులు) చుట్టి తిరిగివచ్చుట కలవాడై; (ప్రణమిల్లి= నమస్కరించి; భాస్కర= సూర్యుడియొక్క; 
ఉపస్థానంబు= ఉపాసన; ఆచరించి= చేసి; సవినయంబునన్‌= వినయంతో; శల్యున్‌= మద్రరాజును; ఆరోహణంబు+చేయుము= 
తేరెక్కుము; అనుటయున్‌= అని అనగానే; అతండు= ఆ శల్యుడు; అచల= పర్వతంయొక్క; తటంబునకున్‌= చరియమీదికి; 
లంఘించు= దూకే; సింగంబు= సింహంయొక్క; చందంబునన్‌= విధముగ; నొగలు= రథంయొక్క తొట్టి (సారథి కూర్చొనేచోటు) 
ఎక్కినన్‌= ఆరోహించగా. 


తాత్పర్యం: అట్లాగే అగుగాక! అని పలికి, శల్యుడు రథం తోలటానికి అవసరమైన ఏర్పాట్లమీద పూనిక చూపించే 
సరికి, కర్ణుడు సంతోషించి, అప్పటివరకు తన సారథిగా పనిచేస్తున్న వానిని చూచి, శల్యుడి సారథ్యానికి తగిన రథం 
ఏర్పాటు చేయుమని ఆజ్ఞాపించగా, అతడు వెంటనే దృఢంగా, అందంగా ఉన్న ఒక రథాన్ని సిద్దం చేసి, తీసికొని 
వచ్చాడు. అట్లా తెచ్చి, కర్ణుడిని దీవించి దానిని అతడికి అప్పగించాడు. అపుడు కర్డుడు ఆ రథాన్ని పూజించవలసినదిగా 
పురోహితుడికి చెప్పాడు. అతడు ఆ మంగళకృత్యం నెరవేర్చిన తరువాత, తానూ పూజించాడు. ఆ రథం చుట్టూ 
ముమ్మారు (ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. సూర్యుడిని ఉపాసించాడు. వినయంతో శల్యుడిని తేరెక్కవలసినదని 
చెప్పాడు. వెంటనే అతడు కొండచరియమీదికి దూకే సింహంవలె తేరి తొట్టెలోనికి ఎక్కాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. మెటు(గు తోడి లలిత మేఘంబు మీందికి. । బోయి వెలుంగుభాను పొలుపు దోంప 
మద్రరాజసహితమహితమై యొప్పు న । త్తేరు కర్టుం డెక్కి తేజరిల్లె. 318 


ప్రతిపదార్థం: మెజు(గు తోడి= విద్యుత్తుతో కూడిఉన్న; లలిత= అందమైన; మేఘంబు= మబ్బుయొక్క; మీందికిన్‌+పోయి= 
పైకివెళ్ళి; వెలుంగు= (ప్రకాశించే; భాను= సూర్యుడియొక్క; పొలుపు తోంఫపన్‌= అందం స్సురించగా; మ(దద్రరాజసహిత= 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


శల్యుడితో కూడినందున; మహితము+ఐ= గొప్పదై; ఒప్పు= శోభిస్తున్న; ఆ+తేరు= ఆ రథం; కర్లుడు+ఎక్కి= అంగరాజు 
ఆరోహించి; తేజరిల్లైన్‌= (ప్రకాశించాడు. 


తాత్పర్యం: మెరుపుతో కూడి మనోహరంగా ఉన్న మేఘం మీదికిపోయి ప్రకాశించే సూర్యుడి శోభ స్ఫురించేటట్టుగ, 
మ(ద్రరాజుతో కూడి గొప్పగా ఒప్పుతున్న ఆ రథాన్ని కర్షుడధిరోహించి వెలిగాడు. 


విశేషం: అలం. ఉపమ. 


వ. అని యిట్లు కర్టసారథిత్వంబు శల్యుండు, మెయికొనుట సంజయుండు ధృతరాష్తునకుం జిప్పె ననిన విని 

యటమీంది వృత్తాంతం బెటింగింపు మనుటయు. 319 
ప్రతిపదార్థం: అని+యిట్లు= ఈ (ప్రకారం; కర్షసారథిత్వంబు= కర్ణుడికి సూతుడు కావటం; శల్యుండు= మద్రరాజు; 
మెయికొనుట= అంగీకరించటం; సంజయుండు= సంజయుడు; ధృతరాష్టునకున్‌= ధృతరాష్ట్రమహారాజుకు; చెప్పెన్‌= చెప్పాడు; 
అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అటమీ(ది= ఆ తరువాతి; వృత్తాంతంబు= ఉదంతం; ఎజింగింపుము= తెలియజెయ్యి; 
అనుటయున్‌= అని అడిగేసరికి - 'వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె' అనిన రెండవ ఆశ్వాసంలోని 2వ వచనంలోని 
(క్రియతో అన్వయం. 


తాత్సర్యం: ఇట్లా శల్యుడు కర్గుడి రథసారథి కావటానికి అంగీకరించటం సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు 
చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పేసరికి. ఆ మహారాజు తరువాతి వృత్తాంతం 
తెలియచేయుమనగా 


ఆశ్వాసాంతము 


చ. అవిరళ దర్శనస్థిర మహాముని మానసవాస ఖేలనో 

త్సవరసికా! రసాత్మక! నితాంతకృపాకర దివ్యచిత్త! స 

త్త్వవిభవ సంభృతైక్య సుఖతామయదేహ! నిరామయా! పున 

ర్థవ పరిహార హారిపద పద్మయుగస్తవ! హృద్యసంస్తవా! 320 
ప్రతిపదార్థం: అవిరళ= ఎడతెగకుండా; దర్శన= చూడటంలో; స్థిర= కుదురైన; మహాముని= మహర్షులయొక్క; మానస= 
మనస్సు అనే; వాస= నివాసంలో; ఖేలనోత్సవ= (క్రీడించటం అనే ఉత్సవంలో; రసికా!= (ప్రీతి కలవాడా!; రసాత్మక!= 
రసస్వరూపుడవైనవాడా!; నితాంత= అతి విస్తారమైన; కృపాకర= దయకు జన్మస్థానమైన; దివ్యచిత్త!= దివ్యమైన మనస్సు 
కలవాడా!; సత్త= సతగుణంయొక్క; విభవ= ఐశ్చ్వర్యంచేత; సంభృత+ఐక్య= నిండిన ఏకత్వంతో; సుఖతామయదేహ!= 
సుఖమయమయిన శరీరంకలవాడా!; నిరామయా!= దోషరహితుడా!; పునర్భవ= పునర్జన్మను; పరిహార= తొలగించే; హారి= 
మనోహరమైన; పదపద్మ= పద్మాలవంటి పాదాలయొక్క; యుగ= జంటయొక్క; స్తవ= స్తోత్రం కలవాడా; హృద్యసంస్తవా= 
మనోహరమైన చక్కని స్తుతులు కలవాడా! 


తాత్సర్యం: ఎల్లప్పుడు నిన్ను దర్శించటంచేత స్థిరంగా ఉన్న మహర్షుల మనస్సులనే నివాసాలో క్రీడించటం అనే 
న్‌, (63 యె వై 
వేడుకలో ప్రీతి కలవాడా! రసస్వరూపా! అంతులేని దయకు ఉనికి పట్టయిన దివ్యచిత్తం కలవాడా! సత్త్వగుణ 


కర్ణపర్వము - ప్రథమాశ్వాసము 147 
సంపద చేత నిండిన ఏకత్వంతో సుఖమయమైన దేహం కలవాడా! దోషరహితుడవైనవాడా! పునర్జన్మను లేకుండా 
చేసే మనోహరాలైన పాదపద్మాల జంటను గూర్చిన స్తోత్రం కలవాడా! మనస్సుకు ఇంపైన చక్కని స్తుతులు 


కలవాడా! 


క  కమలవన సదృశదృగ్రుచి; సముదయశమితార్తి భక్త సంఘా! లక్ష్మీ 

రమణత్వ శివాప్రియతా | సమవా యాలంబ్యమాన సౌందర్యనిధీ! 321 
ప్రతిపదార్థం: కమలవన= పద్మవనంతో; సదృశ= సమాసమయిన; దృక్‌= నేత్రములయొక్క; రుచిసముదయ= కాంతి 
సమూహంచేత; శమిత= శాంతింపజేయబడిన; ఆర్తి= పీడకల; భక్తసంఘా!= భక్తుల సమూహంకలవాడా!; లక్ష్మీరమణత్వ= 
లక్ష్మీపతిభావం (హరిత్వం) యొక్క; శివాపియతా= పార్వతీ ప్రియభావం (హరత్వం) యొక్క; సమవాయ= అవినాభావంచేత; 
ఆలంబ్యమాన= ఆధారపడుతున్న; సౌందర్య= అందానికి; నిధీ= నిధివంటివాడా. 


తాత్సర్యం: కమలవనం వంటి కన్నులకాంతి పుంజంతో భక్తజనుల ఆర్తిని పోగొట్టే లక్ష్మీపతి, పార్వతీపతి భావాలకు 
అవినాభావాధారమైన సౌందర్యానికి నిధివంటి, వాడా, హరిహరనాథా! 


మాలిని. 
అనుభవశమరమ్యా! హంసభావైక గమ్యా! 
వినమదఘవిదారీ! విశ్వలోకోపకారీ! 
దినకరశశినేత్రా! ధీపరిస్పందచిత్రా! 
దనుజమథనలీలా! ధర్మతత్వ్వానుకూలా! 322 


ప్రతిపదార్థం: అనుభవ= అనుభవపూర్వకమైన; శమ= శాంతిచే; రమ్యా!= సుందరుడవైనవాడా!; హంసభావైక గమ్యా!= 
హంసభావానికి ఏకైక గమ్యమైనవాడా; హంసభావమంటే అహం+సః అనేభావం. అనగా అహం= నేను; సః= ఆ (బ్రహ్మస్వరూపాన్ని 


అనే భావం; ఇది అవిరామంగా పలుకుతుంటే; సః+అహమ్‌= సో౭ హమ్‌ సోల హమ్‌ సో౭ హంసః= ఇలా హంసగా పరిణమిస్తుంది. 
ఈ అద్వైతభావానికి ఒకే ఒక గమ్యమైన రూపం హరిహరనాథాద్దైత రూపం. దీనిని మరొకవిధంగా కూడా చెపుతారు. 
సర్వప్రపంచమూ లయమైనా పరమేశ్వరుడొకడు మాత్రం కేవలుడై నిలిచిఉంటాడు; శరీరంలోని ఇం(ద్రియాలన్నీ నిద్రావస్థలో 
విశ్రాంతినందినా ఉచ్చ్వాస నిశ్చాసాలు మాత్రం నిలిచి ఉంటాయి. దీనిని హంసస్థితి లేక భావం అంటారు. ఇదే పరమేశ్వరభావం. 
దీనిని ఉపాసకులు హంసగాయత్రీ రూపంతో ఉపాసిస్తారు. ఈ రకమైన ఉపాసనచే పొందదగినవాడు అని; వినమత్‌= 
నమస్కరిస్తున్నవారియొక్క; అఘ= పాపాలను; విదారీ!= (బ్రద్దలు కొట్టేవాడా!; చీల్చేవాడా!; విశ్వ= సమస్తమైన; లోక+ఉపకారీ!= 
లోకాలకు మేలుచేసేవాడా!; దినకర= సూర్యుడు; శశి= చంద్రుడూ; నే(త్రా!= నయనములు(కన్నులు)గా కలవాడా!; 
ధీ పరిస్పందచిత్రా!= బుద్దియొక్క కదలిక, చాంచల్యం చేత చిత్రంగా కనిపించేవాడా; దనుజ= రాక్షసులను; మథన= 
సంహరించటం; లీలా!= విలాసంగా కలవాడా!; ధర్మతత్తానుకూలా!= ధర్మతత్తానికి అనుకూలమైనవాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీ రూపం అనుభవపూర్వకమైన శాంతిచే రమ్యమైనది. నీవు హంసభావంచేత 
పొందదగినవాడవు. నీకు నమస్కరిస్తూ ఉండేవారి పాపాలను పోగొట్టుతావు. సకలలోకాలకూ నీవు ఉపకారివి. 
సూర్యచంద్రులు నీ నేత్రాలు. కేవలుడవైన నీవు బుద్ది చాంచల్యంచేత చిత్రంగా అనేకంగా కనిపిస్తావు. ధర్మవిరోధు 
లయిన రాక్షసులను సంహరించటం నీకొకక్రీడ. నీవు ధర్మతత్తానికి, ధర్మసంస్థాపనకు సదా అనుకూలుడవు. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: అంత్యాను ప్రాసం. 


గద్యము. 
ఇది శ్రీమ దుభయకవిమిత్త కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 
ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు( బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ (గ్రంథభాగం; శ్రీమత్‌= శోభాశాలులు అయిన; ఉభయకవి= సంస్కృతాం(ధ్రములు రెంటిలోను 
కవులయిన వారియొక్క; మి(త్ర= స్నేహితుడయిన అనగా రెండు భాషలలోను కవి అయినవాడునూ; కొమ్మనామాత్యపు(త్ర= 
కొమ్మన అనే పేరుగల మంత్రియొక్క కుమారుడునూ; బుధ= పండితులను; ఆరాధన= పూజించటంచేత; విరాజి= 
ప్రకాశించేవాడునూ; తిక్కనసోమయాబి= సోమయాగం చేసిన, తిక్కన అనే పేరుగల కవిచేత; ప్రణీతంబు+అయిన= 
రచించబడినది అయిన; శ్రీమహాభారతంబునన్‌= శ్రీకరమయిన మహాభారతమనే (గ్రంథంలో; కర్లపర్వమునందున్‌= కర్షపర్వంలో; 
ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం; సమాప్తం= పూర్తి అయినది. 


తాత్పర్యం: ఇది ఉభయ కవిమి[త్ర బిరుదాంచితుడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, పండితులను పూజించటం 
చేత ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని కర్షపర్వం మొదటి 


ఆశ్వాసం సమాప్తం. 


కర్ణపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణపర్వము -ద్వితీయాశ్వాసము 


క. శ్రీ నిష్పాదన నిపుణ! కృ। పా నిరతి శయార్థభావ! భావాతీతా! 
భాను సహస్ర ప్రభ! ర । మ్యానంత వపుః ప్రకాశ! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ, నిష్పాదన నిపుణ!= ఐశ్వర్యమును కలిగించుటలో నైపుణ్యం కలవాడా!; కృపానిరతిశయ+ఆర్హభావ!= అపార 
కరుణచేత మెత్తనైన చిత్తంకలవాడా!; భావ+అతీతా!= ఊహలకు అందనివాడా!; భాను సహస్ర (ప్రభ!= వేయి సూర్యులకాంతి 
గలవాడా!; రమ్య+అనంత= మనోహరము-అనంతము అయిన; వపుః(ప్రకాశ!= దేహకాంతి గలవాడా!; హరిహరనాథా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీవు భక్తులకు ఐశ్వర్యం కలిగించేవాడవు. వారిపై అపారమైన కరుణను కురిపించే 
ఆ(ర్రహృదయుడవు. నీవు ఊహాతీతుడవు. సహస్ర సూర్యదీప్తితో (ప్రకాశించేవాడవు. అంతులేని మనోహర దేహకాంతి 
కలవాడవు. 


విశేషం: ప్రతి అశ్యాస ప్రారంభంలో వలెనే కృతిపతి అయిన హరిహరనాథుడిని స్తుతించాడు తిక్కన. సూర్యసుతుడైన కర్గుడి 
యుద్దవర్లనగల పర్వం ఆరంభంలో హరిహరనాథుని భానుసహ(స్రప్రభను నుతించటం సముచితంగా ఉన్నది. 


శల్యుండు గర్లునుత్సాహంబునకు విఘ్నకరంబు లగు వాక్యంబులు సెప్పుట (సం.8-26-16) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు దన సుతుండు సూతసుతు కోర్కి దీర్పంబూని 

యతి ప్రయత్నంబు సేయుట యాకర్ణించి యాంబికేయుండు. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= జనమేజయుడితో ఇట్టా 
అన్నాడు; అట్టు= ఆ విధంగా; తన సుతుండు= తన పుత్రుడు (దుర్యోధనుడు); సూతసుతుకోర్కి= కర్ణుని కోరికను; 
తీర్చన్‌+పూని= తీర్చదలచి; అతిప్రయత్నంబు చేయుట= మిక్కిలియత్నం చేయటం; ఆంబికేయుండు= ధృతరాప్టుడు; 
ఆకరించి= విని. 


తాత్సర్యం: శల్యుడిని తనకు సారథిగా నియమించుమని కర్టుడు కోరగా దుర్యోధనుడు ఎంతో ప్రయత్నంతో 
శల్యుడిని అందుకు ఒప్పించాడు. ఈ విషయం సంజయుడి ద్వారా విన్న ధృతరా(ష్టుడు. 


ఆ. “ఎట్లు ప్రియ మొనర్జె? నట్లు సంప్రార్దితుం । డైన మద్రనాథు( డంత( గోరి 
తేరు గడప నతని తెచ్చికొన్నట్టి య । వ్వీరు6 డేమి భంగి విక్రమించె?” 3 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు సంఫప్రార్ణితుండు+ఐన= ఆ విధంగా ప్రార్థించబడిన; మ[ద్రనాథు(డు= శల్యుడు; ఎట్టు ప్రియము+ఒనర్చెన్‌?= 
ఏ విధంగా (కర్ల దుర్యోధనుల) ఇష్టాన్ని నెరవేర్పాడు?; అంతన్‌+కోరి= అంతగా ఇష్టపడి; తేరు కడపన్‌= రథం తోలటానికి; 
అతని తెచ్చికొన్నట్టి= శల్యుడిని సారథిగా నియమించుకొన్నట్టి; ఆ+వీరుండు= కర్టుడు; ఏమి భంగిన్‌= ఏ రీతిగా; విక్రమించెన్‌?= 
పరా(క్రమించాడు? 


తాత్పర్యం: కర్లదుర్యోధనులు అంతగా వేడుకొని తెచ్చుకొన్న శల్యుడు ఏ విధంగా వారి ఇష్టాన్ని నెరవేర్చాడు. తన 
తేరు నడపటానికి అంతగా కోరి ఆ శల్యుణ్ణి తెచ్చుకొన్న కర్గుడు ఏ విధంగా పరాక్రమించాడు. 


వ. అని యడిగిన సంజయుం డిట్లనియె, నట్లు రథికసారథులు విలసిల్లి వందిమాగధ ప్రస్తూయమాను లగుచు( 
దనవలను గౌరవంబునం గనుంగొనుటయు(, గురురా జయ్యంగరాజు నుద్దేశించి. 4 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= (ధృతరాష్ట్రుడు) అడుగగా; సంజయుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అట్టు 
ఆ విధంగా; రథిక సారథులు= కర్షుడు, శల్యుడు, వందిమాగధ ప్రస్తోయమానులు+అగుచున్‌= వందిమాగధులచేత పొగడబడిన 
వారై; విలసిల్లి= ఒప్పుచు; తనవలను= తనవైపు; గౌరవంబునన్‌= గౌరవంతో; కనుంగొనుటయున్‌= చూడగా; కురురాజు= 
దుర్యోధనుడు; ఆ+అంగరాజున్‌= కర్గుడిని; ఉద్దేశించి= చూచి. 


తాత్సర్యం: అని (ప్రశ్నించిన ధృతరాష్టుడితో సంజయుడు చెప్పసాగాడు. ఆ సేనాధిపతిని, సారథిని చూచి 
వందిమాగధులు ప్రశంసలు చేస్తూ, దుర్యోధనుడివైపు గౌరవభావంతో చూచారు. అప్పుడు అతడు కర్టుడితో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వంది= స్తుతిచేసి జీవించేవాడు; మాగధుడు= వంశావళిని కీర్తించేవాడు. వీరు ఆనాడు యుద్దభూమికి కూడా 
వచ్చేవారని ద్యోతకమవుతున్నది. 


చ. గురు(డును భీష్ముడున్‌ నరునకున్‌ బకవైరికి నగ్గలంబు, వీ 

రిరువురు వారి నిద్దణ నహీన పరాక్రమ లీల గీటడం 

తురు ధ్రువమంచు నాత్మ బరితోషము. బొందుదు; నట్లు గాక ని 

ర్థర బల శౌర్యముల్‌ మెజియ గ్రక్కున నాపని నిర్వహింపుమీ! 5 
ప్రతిపదార్థం: గురు(డును భీష్ముండున్‌= (ద్రోణుడు, భీష్ముడు; నరునకున్‌, బకవైరికిన్‌= అర్జునుడికి, భీముడికి; అగ్గలంబు= 
మించిన శౌర్యం కలవారు; వీరు+ఇరువురు= భీష్మద్రోణులు; వారిన్‌+ఇద్దణిన్‌= భీమార్జునులను; అహీన పరా(క్రమలీలన్‌= 
గొప్ప పరాక్రమంతో; గీటు+అడంతురు= గర్వం అణచుతారు (సంహరిస్తారు); (ధ్రువము+అంచున్‌= ఇది తథ్యమని; ఆత్మన్‌= 
మనసులో; పరితోషమున్‌= సంతోషమును; పొందుదున్‌= పొందేవాడిని; అట్టుకాక= ఆ విధంగా కాక; నిర్భర బలశౌర్యముల్‌= 
అధికబల పరాక్రమాలు; మెజయన్‌= (ప్రకాశించగా; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; ఆ పని నిర్వహింపుమీ!= భీమార్జునులను 
సంహరించే కార్యాన్ని నెరవేర్చుము. 


తాత్సర్యం: అధిక పరా(క్రమశాలులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు భీమార్జునులను తప్పక సంహరించగలవారని 
ఎంతో సంతోషించేవాడిని. కాని నా కోరిక తీరలేదు. నీవైనా నీ బలశౌర్యాలు ప్రదర్శించి నా అభీష్టాన్ని నెరవేర్చుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 151 


నిశేషం: బలవంతులైన పాండవులను భీష్మద్రోణులు సంహరించలేకపోయినా కర్షుడు అందుకు సమర్హుడని దుర్యోధనుడి 
నమ్మకం. అతడి అండ చూచికొనే దుర్యోధనుడు మహాభారత సంగ్రామానికి సిద్ధపడ్డాడు. 
తే. బాడుదల నొండెం బట్టుము పాండు తనయ । ముఖ్యు; వీరు వా రన నేల? మునుము వట్టి 

వైరివర్గంబు నెల్లను బారిసమరి | సైన్యయుతముగ నద్దుత జయము గొనుము.' 6 


ప్రతిపదార్థం: బాడు+తలన్‌+ఒండెన్‌= అవమానించియో-మరొక విధంగానో; పాండు తనయ ముఖ్యున్‌= ధర్మరాజును; 
పట్టుము= బంధించుము; వీరువారు+అనన్‌+ఏల; మునుము పట్టి= వరున (పెట్ట); వైరివర్గంబున్‌ +ఎల్లను= 
శత్రుసమూహమునంతటిని; బారిసమరి= హింసించి; సైన్యయుతముగన్‌= సేనతోకూడ; అద్భుత జయము కొనుము= 
ఆశ్చర్యకరమైన విజయం పొందుము. 


తాత్సర్యం: ఏ విధంగానైనా పాండవా[గ్రజుడయిన ధర్మరాజును బంధించుము. వారూ వీరని చూడక శత్రువర్గము 

నంతటినీ సైన్యంతో సహా రూపుమాపి విజయాన్ని సాధించుము'*. 

వ. నడపు మనుటయు, నమ్మాటం గైకొని కర్ణుండు శల్యునిం దేరు నడపు మనిన నతం డట్ల చేసి; నప్పుడు శంఖ 
భేరీ ప్రముఖ తూర్యనాదంబులు రోదసీ గహ్వరంబు విహ్వలంబు గావించె; నవ్విధంబునం జనిచని గర్వాగ్రహ 
విధేయుం డగు రాధేయుం డమ్మద్రపతి కిట్లనియె. 7 


ప్రతిపదార్థం: నడపుము+అనుటయున్‌= సేనను నడిపించుమని అనగా; ఆ+మాటన్‌+కైకొని= దుర్యోధనుని మాటలు విని; 
కర్టుండు, శల్యునిన్‌= శల్యుడితో; తేరు నడపుము+అనినన్‌= రథాన్ని నడిపించుమనగా; అతండు+అట్టు+అ చేసెన్‌= శల్యుడు 
ఆ (ప్రకారమే చేశాడు; అప్పుడు; శంఖభీరీ (ప్రముఖ= శంఖం, భేరి మొదలగు, తూర్యనాదంబులు= వాద్యధ్వనులు; 
రోదసీగహ్వరంబు= ఆకాశ (ప్రాంతమును; విహ్యలంబు గావించెన్‌= భయ(భ్రాంతం చేశాయి; (ప్రతిధ్వనింపజేశాయి); ఆ 
విధంబునన్‌; చనిచని= ముందుకువెళ్ళి; గర్వ+ఆ([గ్రహ విధేయుండు+అగు= గర్వానికి కోపానికి వశుడైన; రాధేయుండు= 
కర్ణుడు; ఆ+మ(ద్రపతికిన్‌= శల్యుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడి మాట (ప్రకారం రథాన్ని ముందుకు నడిపించుమని కర్లుడు శల్యుడిని కోరాడు. వెనువెంటనే 
శంఖాలు, భేరి మొదలైన యుద్దవాద్యాల ధ్వనులు ఆకాశమంతటా మారు[మోగాయి. ఆ విధంగా ముందుకు 
సాగుతున్న కర్ణుడు గర్వంతో పాండవుల మీది కోపంతో శల్యుడితో ఇట్లా అన్నాడు. 

ac) ae] 


విశేషం: ఆ రోజుల్లో సైన్యాలు వాద్యఘోషల మధ్య యుద్దానికి బయల్లేరుతుండేవి. 


శా. 'నారాచాది మహోగ్ర బాణ పటలీ నానావిధోల్లాసముల్‌ 
సైరింపన్‌ ధృతిలేక పాండుతనయుల్‌ సంభ్రాంతి నొందంగ, వి 
స్మేరంబై ఖచర వ్రజంబు వొగడన్‌, మెచ్చంగ నీ చూడ్కి దు 
ర్వారో దగ్రత నేయ సూపెద భుజావష్టంభ సంరంభినై'. 8 


ప్రతిపదార్థం: నారాచ+ఆది= ఇనుప బాణాలు మొదలైన; మహా+ఉ(గ్రబాణ, పటలీ= మహాభయంకరాలైన బాణాల 
సమూహముయొక్క; నానావిధ+ఉల్లాసముల్‌= సెక్కు (ప్రకాశములను; సైరింపన్‌, ధృతిలేక= సహించే ధైర్యంలేక; పాండు 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


తనయుల్‌= పాండవులు; సం(భ్రాంతిన్‌+ఒందంగన్‌= నిశ్చేష్టులు కాగా; ఖచర, వ్రజంబు= దేవతలసమూహం; విస్మేరంబు+ఐ= 
నవ్వుతో కూడినదై; పొగడన్‌= ప్రశంసించగా; నీ, చూడ్కి, మెచ్చంగన్‌= నీ చూపు మెచ్చుకోగా; భుజ+అవష్ట్రంభ సంరంభిన్‌+ఐ= 
బాహు గర్వంయొక్క ఆటోపం కలవాడినై; నేండు= ఈనాడు; దుర్వార+ఉదగ్రతన్‌= అడ్డుకొన సాధ్యంకాని భీకరత్యాన్ని; 
చూపెదన్‌= చూపిస్తాను. 


తాత్సర్యం: పాండవులు (నేను ప్రయోగించే) మహాభయంకరాలైన నానావిధ బాణాల నానావిధ కాంతుల తాకిడిని 
తట్టుకోగల ధైర్యంలేక తల్లడిల్లగా, ఆశ్చర్యంతో ఆకాశ సంచారులంతా (ప్రశంసించగా, నీవు కూడ చూచి మెచ్చుకోగా, 
బాహుబల గర్వాతిశయంతో ఎవ్వరూ అడ్డుకోలేని భీకరత్వాన్ని ఈ రోజు (యుద్దరంగంలో) (ప్రదర్శిస్తాను. 


సీ, _ అన విని మద్రరా జాతని కిట్లను, । “సత్య పరాక్రముల్‌ శౌర్యఘనులు 
భుజ వీర్య మహితులు భూరి తేజోధను । లఖిలాస్త్ర విత్తము లార్యు లమర 
పతికైన రణమున భయము పుట్టింపంగ । నోపుదు రప్పాండుభూపతనయు, 
లేల వారల నింత దూలవో. బలికెద, । విప్పుడు వల్క రాదెట్లు నీకు 


తే. గాండివ జ్యా నినాదమ్ము గ్రమ్మి కర్ల । విదళనము సేసినను భీము గద మెటుంగు 
(x) 
లొలసి చూడ్కులు మిజుమిట్లు గొలిపినను భ | యంబు పెల్లున నపుడు వా యడంగు. గాక!” 9 


ప్రతిపదార్థం: అనన్‌+విని= (కర్ణుడు) అనగా విని; మద్రరాజు= శల్యుడు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= కర్గునితో ఇట్టా 
అంటున్నాడు; ఆ+పాండు భూప తనయులు= ఆ పాండురాజు కుమారులు; సత్య పరాక్రముల్‌= సత్యశీలురు; శౌర్యఘనులు= 
శౌర్యంలో గొప్పవారు; భుజవీర్య మహితులు= గొప్ప భుజ బలశాలులు; భూరితేజోధనులు= గొప్ప తేజోధనం కలవారు; 
అఖిల+అస్త్రవిత్తముల్‌= సకలాస్త్రవిదులలో శ్రేష్టులు; ఆర్యులు= సజ్జనులు; అమరపతికైనన్‌= ఇం(ద్రుడికైనా; రణమునన్‌= 
యుద్ధమున; భయమున్‌ పుట్టింపంగన్‌+ఓపుదురు= భీతి కలిగించగలవారు; ఇప్పుడు, ఏల, వారలన్‌+ఇంత+తూలవోన్‌+పలికెదవు= 
ఇప్పుడు ఎందుకీవిధంగా వారిని తూలనాడుతున్నావు; గాండివజ్యానినాదమ్ము= అర్జునుడి వింటి(త్రాటి ధ్వని; (క్రమ్మి= 
ఆ(క్రమించి; కర్లవిదళనము చేసినను= చెవులు బద్దలు చేసినపుడును; భీము గద మెణుంగుల్‌+ఒలసి= భీముడి గదకాంతులు 
వ్యాపించి; చూడ్కులు మిఖుమిట్ల్టు గొల్పినను= కనులకు మిరుమిట్లు గొలిపినపుడును; భయంబు పెల్టునన్‌= భయాతిశయంతో; 
అపుడు; వాయి అడంగున్‌+కాక= నోరు పడిపోతుంది; ఎట్టు= ఏ విధంగా కూడా; నీకు; పల్కరాదు= మాట్లాడటం సాధ్యంకాదు; 


తాత్సర్యం: కర్టుడి అహంకారం చూచి శల్యుడు అతడితో ఇట్లా అంటున్నాడు. పాండవులు సత్యపరాక్రమం 
కలవారు, బలపరా(క్రమ సంపన్నులు, తేజోధనులు, అస్త్ర విద్యా విశారదులు. దేవేంద్రుడైనా రణరంగంలో వారిని 
ఎదుర్కొనలేడు. వాళ్ళను ఇంత తక్కువ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అర్జునుడి వింటి ధ్వనికి నీ చెవులు 
బద్దలైనపుడు, భీముడి గద మెరుపులు నీ కళ్ళకు మిరుమిట్లు గొల్సినపుడు నీ నోట మాటరాక నిశ్ళేష్టుడవై ఏమీ 
అనలేవు. 


విశేషం: 'కర్లవిదళనము” అన్న పదంలో చెవులతోపాటు కర్ణుడు అన్న అర్థంకూడా స్ఫురిస్తుంది. వీనులు, కనులు నిశ్చేష్టమైనపుడు 
వాక్కు కూడా మూగబోతుంది. 


వ. అని వెండియు. 10 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 153 
తాత్సర్యం: అని మళ్ళీ. 
చ. నరుని శరంబులన్‌ రథ గణంబులు గూలంగ, భీము నుల్లస 
త్పరిఘమునన్‌ గజ వ్రజము భగ్నముగా. బెఐ తమ్ములున్‌ యుధి 


ష్టిరుడును దా(కినం జలము డించి దొరల్‌ గలంగంగ6 జూచియుం 
దిరమయి నీవు నాలుకకు. దెచ్చిన మాటగదా వినందగున్‌.” 11 


ప్రతిపదార్థం: నరుని శరంబులన్‌= అర్జునుడి బాణాలచేత; రథగణంబులు= రథ సమూహాలు, కూలంగన్‌= పడిపోగా; 
భీము+ఉల్లసత్‌+పరిఘమునన్‌= భీముడి మెరిసే ఇనుపగట్ల గుదియతో; గజ(వ్రజము= ఏనుగుల గుంపు; భగ్నముకాన్‌= 
చెదరిపోగా; పెజతమ్ములున్‌= మిగతా సోదరులు(నకుల సహదేవులు); యుధిస్టిరుండును= ధర్మరాజు; తాశినన్‌= మీదపడగా; 
చలముడించి= పట్టుదల వీడి; దొరల్‌= యోధులు; కలంగంగన్‌= క్షోభచెందగా; చూచియున్‌= చూచికూడా; నీవు; తిరము+అయి= 
స్థిరంగా నిలబడి; నాలుకకున్‌+తెచ్చిన మాటకదా= మాట్లాడిన మాట గదా; వినన్‌+తగున్‌= వినతగును. 


తాత్సర్యం: “అర్జునుడి బాణాలకు నీ రథసైన్యం, భీముడి పరిఘాయుధం మెరుపులకు గజసైన్యం, ధర్మజ నకుల 
సహదేవుల తాకిడికి యోధసమూహం చెల్లాచెదరైపోవటాన్ని చూచికూడ, నీవు కలతపడకుండా స్థిరంగా నిలబడి 
మాట్లాడినమాటలు కదా వినదగును.' 


విశేషం: ఉపప్పావ్యంలో ఉన్నప్పుడే ధర్మరాజు శల్యుడితో కర్గుడికి సారథిగా ఉండి అతడిని నిరుత్సాహపరచి తమకు 
సహకరించవలసిందిగా కోరి రప్పించాడు. ఆ (ప్రకారమే శల్యుడు కర్షుడిముందు మాటిమాటికీ పాండవుల పరా[క్రమాన్ని 
పొగడుతున్నాడు. శల్యుడిని సారథిగా కోరుకొని కర్షుడు తన దురదృష్టాన్ని తానే కోరి తెచ్చుకొన్నాడు. 


క. అను పలుకులు వినియుం దా । వినని చెవులు సేసి, మద్రవిభుతో రాధా 
తనయుండు 'నా చేతి బరువు । గను6గొనియెద విపుడి యనియె గండ మరంగన్‌.” 12 


ప్రతిపదార్థం: అను, పలుకులు, వినియున్‌= అనే శల్యుడి మాటలు వినికూడా; రాధాతనయు(డు= కర్ష్ణుడు; తాన్‌= తాను; 
వినని చెవులు చేసి= విననట్టుగా నటిస్తూ; గండు+అమరంగన్‌= పౌరుషం ఒప్పుగా; నా చేతి బరువు= నా చేతి బలుపు; ఇపుడ= 
ఇప్పుడే; కనుగొనియెదవు= చూస్తావు గదా; అనియె(న్‌)= అన్నాడు. 

తాత్పర్యం: శల్యుడి మాటలు విన్నా విననట్టుగా నటిస్తూ కర్ణుడు, నా చేతి బలాన్ని ఇప్పుడే చూస్తా'వని పౌరుషంతో 

౧? అ (ac) = 

అన్నాడు. 

వ. ఇట్లు సంగరోత్సాహ దీప్తుండై నడతెంచు నతని నుపలక్షించి. 13 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సంగర+ఉత్సాహదీప్తుండు+ఐ= రణోత్సాహంతో (ప్రకాశిస్తున్నవాడై; నడతెంచు+అతనిన్‌= 


వస్తున్న కర్తుడిని; ఉపలక్షించి= చూచి. 
par) ar) ద 


తాత్పర్యం: యుద్దోత్సాహం చేత (ప్రకాశిస్తూ వస్తున్న కర్ణుడిని చూచి. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  కురుబల ముజబ్బి యార్డె, బటు ఘోటక హేషిత నిస్వనంబులుం 

గరివర బృంహిత ధ్వనులు గాఢములై విలసిల్లె, నెత్తురుల్‌ 

గురిసె, నభంబు మోయ బిడుగుల్‌ మొరసెం, బొరి నుల్క లెల్లెడం 

దొరంగె. బ్రదీప్త మారుతము ధూళి గడున్‌ వడి. జల్లె భూవరా! 14 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; కురుబలము= కౌరవసైన్యం; ఉబ్బి+ఆర్బెన్‌= పెద్దగా సంతోషించి అరచింది; పటుఘోటక= 
బలిష్టమైన అశ్వాల; హేషిత నిస్వనంబులున్‌= సకిలింపుల ధ్వనులు; కరివర బృంహిత ధ్వనులు= శశ్రేష్టాలైన ఏనుగుల ఘీంకార 
ధ్వనులు; గాఢములు+ఐ విలసిల్లైన్‌= దట్టములైనవై వ్యాపించాయి; నెత్తురుల్‌+కురిసె(న్‌)= రక్తధారలు కురిశాయి; నభంబు 
('మైయన్‌= ఆకాశం ధ్వనించగా; పిడుగుల్‌ మొరసెన్‌= పిడుగులు శబ్దం చేశాయి; పొరిన్‌= వెనువెంట; ఉల్కలు+ఎల్లెడన్‌+ 
తొరగాన్‌= అన్నివైపులా ఉల్కలు పడసాగాయి; (ప్రదీప్త, మారుతము= తీవ్రమైన గాలి; కడున్‌ వడిన్‌= ఎంతో వేగంతో; ధూళిన్‌ 
చల్లె(న్‌= దుమ్మును వెదజల్లింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కౌరవ సైన్యంలోని వారు సంతోషాతిశయంతో బిగ్గరగా అరిచారు. గుర్రాల 
సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు పెద్దగా వినిపించాయి. నెత్తురు కురిసింది. పిడుగుల మోతలు ఆకాశం 
ధ్వనించేటట్టుగా మోగాయి. అన్నివైపులా ఉల్కలు పడసాగాయి. తీవ్రమైన గాలి దుమ్మును వెదజల్లింది. 


వ. మటియు బహువిధోత్సాతంబులు గౌరవులకు నాశం బగుటం దెలుపుచుం దో(చెం దోంచిన నవి యెల్ల 
సరకు గొనక వారు దైవమోహితులు గావున శల్య సహితుండైన కర్ణుం గనుంగొని కుంతీనందను లతనిచే 
నిర్ణింప( బడుదురకా( దలంచి సంతోషించి; రతండు భీష్మద్రోణుల దోర్వీర్యంబులు పాండుతనయులచేత. 
గోలుపోయె నని మనంబున వారల మెచ్చక ముంగలియై మెటిసి నడచుచుండి పార్టపరాక్రమ స్మరణంబునం 
గ్రోధంబు జనియించి యూర్వులు సందడింప మాన దర్పోన్మాదంబున మద్రపతి కిట్లనియె. 15 

ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; బహువిధ+ఉత్సాతంబులు= అనేకవిధాలైన అపశకునాలు; కౌరవులకున్‌; నాశంబు+అగుటన్‌= 
నష్టం కలగటాన్ని; తెలుపుచున్‌= సూచిస్తూ; తోంచెన్‌= అగుపడ్డాయి; తోంచినన్‌= అట్టా కనపడినప్పటికీ; వారు= ఆ కౌరవులు; 
దైవమోహితులు కావున(న్‌)= విధివంచితులవటంవలన; అవి+ఎల్లన్‌+సరకుగొనక= వాటిని అన్నిటినీ లెక్కపెట్టక; శల్యసహితుండైన 
కర్గున్‌= శల్యుడితో ఉన్న కర్గుడిని; కనుంగొని= చూచి; కుంతీ నందనులు= పాండవులు; అతనిచేతన్‌= కర్గుడిచేత; నిర్జింపం 
బడుదురు+అ, కాన్‌= సంహరించబడగలరని; తలంచి= భావించి; సంతోషించిరి= ఆనందించారు; అతండు= కర్ణుడు; 
భీష్మద్రోణుల దోస్‌+వీర్యంబులు= భీష్మద్రోణుల బాహుబలములు; పాండుతనయులచేతన్‌= పాండవులచేత; కోలువోయెన్‌+అని= 
వ్యర్థములైనాయని; మనంబునన్‌= మనసులో; వారలన్‌+మెచ్చక= వారిని లక్ష్యపెట్టక; ముంగలి+ఐ మెరసి= సేనకు ముందుగా 
ఒప్పుతూ; నడచుచుండి= నడుస్తూ; పార పరా[క్రమ స్మరణంబునన్‌= అర్జునుడి శౌర్యం తలపునకు రాగా; (క్రోధంబు 
జనియించి= కోపం తలెత్తి; ఊర్పులు సందడింపన్‌= నిట్టూర్పులు అతిశయించగా; మానదర్ప+ఉన్మాదంబునన్‌= పౌరుష 
గర్యోన్మాదంతో; మ।ద్రపతికిన్‌= శల్యుడితో; ఇట్టు+అనియె(న్‌)= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఇంకా కౌరవ వినాశ సూచకాలయిన అపశకునాలు పెక్కు గోచరించాయి. అయినా విధివశులైన 
కౌరవులు వాటిని లెక్కచేయక కర్షుడు శల్యసారథ్యంతో పాండవులను తప్పక సంహరిస్తాడని సంతోషించసాగారు. 
సేనకు అగ్రభాగంలో ఉన్న కర్ణుడు, పాండవుల ముందు ఓడిపోయారని భీష్మద్రోణులను మెచ్చుకోక, అర్జునుడు 
తలపునకు రాగానే క్రోధంతో నిట్టూర్పులు విడుస్తూ పౌరుషగర్వం నిండినవాడై శల్యుడితో ఇట్టా అన్నాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 155 


విశేషం: ఉత్పాతాలు (అపశకునాలు) మూడు విధాలు-దివ్యం, ఆంతరిక్షం, భౌమం అని, 'ఉల్కలు, పిడుగులు పడటం” 
మొదలైనవి అంతరిక్ష సంబంధమైనవి. ఇవి దుఃఖకారకాలు అని పూర్వుల అభిప్రాయం. 


మ.  'అరదం బెక్కి శరాసనంబు గొని తెంపారంగ నేనేచి సం 

గర సంక్రీడకు( జొచ్చినం దృణ సముంగాం గొందు, న ద్దేవతా 

యణ 

వరునైనన్‌ గురు నాపగాతనయు. జావం జూచుటన్‌ వైరు లే 

తురు చెండాడెద నుగ్రతం దలలు, నా దోర్దర్పముం జూడుమీ!' 16 
ప్రతిపదార్థం: అరదంబు+ఎక్కి= రథం ఎక్కి; శర+అసనంబు(న్‌)+కొని= ధనుస్సు చేబట్టి; తెంపు+ఆరంగన్‌= ధైర్యంతో; 
ఏన్‌+ఏచి= నేను విజృంభించి; సంగర సం(క్రీడకున్‌= యుద్దక్రీడకు; చొచ్చినన్‌= పూనుకొంటే; ఆ+దేవతావరున్‌+ఐనన్‌= ఆ 
దేవేంద్రుని సైతం; తృణసముంగాన్‌+కొందున్‌= గడ్డిపరకతో సమంగా చూస్తాను; గురున్‌+ఆపగా తనయున్‌= ద్రోణ 
భీష్ములను; చావన్‌+చూచుటన్‌= పతనమొందించినందువల్ల; వైరులు= శత్రువులు; ఏతురు= విజృంభిస్తారు; తలలు= వారి 
తలలు; ఉ(గ్రతన్‌= భయంకరంగా; చెండాడెదన్‌= నరుకుతాను; నా దోఖణదర్సమున్‌+చూడుమీ!= నా భుజపరా(క్రమాన్ని 
చూడుము. 


తాత్సర్యం: రథ మెక్కి విల్లు చేబట్టి రణరంగంలో నేను విజృంభిస్తే దేవేంద్రుడిని కూడా తృణీకరిస్తాను. ద్రోణాచార్య 
భీష్మపితామహులను పడగొట్టామన్న గర్వంతో ఉన్న వైరుల తలలు ఖండించే నా భుజపరా(క్రమాన్ని చూడుము. 


వ. అని పలికి, యనంతరంబ “గాంగేయ కుంభసంభవులంతటిమానుసులు నిట్లు రిత్తసావు సత్తురే!? యని 
యుగ్గడించి మజియు నిట్లనియె. 17 
ప్రతిపదార్థం: అని పలికి; అనంతరంబు= తర్వాతనే; గాంగేయ కుంభ సంభవుల+అంతటి మానుసులన్‌= భీష్మ ద్రోణులంతటి 


వారు కూడా; ఇట్టు; రిత్తచావు చత్తురే?= వ్యర్థమరణం పొందుతారా?; అని+ఉగ్గడించి= అని వచించి; మజియున్‌+ఇట్టు+ 
అనియెన్‌= ఇంకా ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: 'భీష్మద్రోణులంతటివారు ఈ విధంగా వ్యర్థమైన చావు చస్తారా! అని, కర్షుడు శల్యుడితో ఇంకా ఇట్టా 
అన్నాడు: 
ఉ. వారల లోకవీరుల నవధ్యుల గీటడంగించి, పల్వురన్‌ 

వారల యట్ల యెందు ననివార్యు లనం జను మేదినీశులం 

బోర వధించి, రౌద్రమున( బొంగి క్రమాగత మృత్యు వొక్కొ నాం 

గా రణకేళికిం గడంగు గాండివి నేన యెదిర్లి యోర్డెదన్‌. 18 
ప్రతిపదార్థం: లోకవీరులన్‌= గొప్పవీరులు; అవధ్యులన్‌= వధింప సాధ్యంకాని వారు అయిన; వారలన్‌= ఆ భీష్మద్రోణులను; 
గీటు+అడంగించి= గర్వం అణచి; వారల+అట్ల= వారివలెనే; ఎందున్‌+అనివార్యులు+అనన్‌+చను= ఎవరిచేత కూడా 
వారించబడనివారు అనదగినట్టి; పల్వురన్‌, మేదినీశులన్‌= పెక్కుమంది రాజులను; పోరన్‌+వధించి= యుద్దములో చంపి; 
రౌద్రమున(న్‌)+పొంగి= రౌద్రావేశంతో చెలరేగి; క్రమ+ఆగత, మృత్యువు+ఒక్కొ, నాన్‌+కా= వరుసగా వచ్చిన మృత్యువేమో 
అన్నట్లుగా; రణకేళికిన్‌+కడంగు= యుద్దక్రీడకు పూనుకొనే; గాండివిన్‌= అర్జునుడిని; ఏన= నేనే; ఎదిర్చి+ఓర్చెదన్‌= ఎదిరించి 
ఓడిన్తాను. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: లోకైక వీరులైన భీష్మద్రోణులను, వారివలెనే అనివార్యులైన ఎందరో రాజులను వధించి రౌద్రంతో 
విజృంభించి వరుసగా వచ్చే మృత్యువా అన్నట్లు యుద్దక్రీడకు పూనుకొనే అర్జునుడిని నేనే ఎదిరించి సంహరిస్తాను. 


విశేషం: “క్రమాగత మృత్యువొక్కొ' అని కర్షుడు పేర్కొన్న అర్జునుడు తర్వాతి కథలో కర్గుని పాలిటి మృత్యువుగా 
పరిణమించటం గమనించదగింది. అలం: ఉ(త్రేక్ష,. 
ఉ. పాండు నృపాగ్రనందనుండు€. బావనియుం గవలుం జలంబుమై 

నొండొరు మూదలించుకొని యొక్కటం దా౭కినం దీవ్ర విస్పుర 

త్మాండ విదారితాంగకుల. గా నొనరించి యలంచి లీలమై 

గం డడంగింతు( బోక పెనంగం గల చంద మెటింగి చెండుదున్‌. 19 


ప్రతిపదార్థం: పాండునృప+అ(గ్రనందను(డున్‌= పాండు కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; పావనియున్‌= భీముడు; 
కవలున్‌= నకులసహదేవులు; చలంబుమైన్‌= పూనికతో; ఒండొరు మూదలించుకొని= ఒకరినొకరు హెచ్చరించుకొని; ఒక్కటన్‌+ 
తాశినన్‌= ఒక్కటై మీదబడినా; తీవ్ర విస్సురత్‌+కాండతీక్షమైన ప్రకాశంతో కూడిన బాణాలచేత; విదారిత+అంగకులన్‌+కాన్‌= 
చీల్చబడిన అవయవములు కలవారినిగా; ఒనరించి= చేసి; అలంచి= (శ్రమపెట్టి; లీలమైన్‌= అవలీలగా; గండు+అడంగింతున్‌= 
గర్వం అణచుతాను; పోక పెనంగన్‌= యుద్ద విముఖులు గాక నన్నెదురుకొన్నట్లయితే; కలచందము= ఉన్న విధాన్ని; ఎటింగి= 
(గ్రహించి; చెండుదున్‌= నరుకుతాను. 


తాత్సర్యం: ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు ఒక్కటై మీదపడినా, వాడి బాణాలతో అవలీలగా వారి 
అంగాలను ఖండించి వారి గర్వం అణుస్తాను. వాళ్ళు వెనుదిరుగక ఇంకా నాతో యుద్దం చేస్తే నరుకుతాను. 


విశేషం: (క్రిందటి పద్యంలోనే అర్జునుడిని ప్రస్తావించటం వలన, ఇక్కడ నలుగురు సోదరులనే పేర్కొనటం జరిగింది. 


క అని పలికి వెండియును ని । ట్లను, భీష్ముడు దెగిన ద్రోణు. డతులిత దివ్యా 
స్రనిచయము దోర్విలాసం । బును జాలం గలిగియుండె భూనుత మగుచున్‌. 20 
ప్రతిపదార్థం: అని పలికి; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అను(న్‌)= కర్గుడు శల్యుడితో ఇట్టా అంటున్నాడు; భీష్ముడు+తెగిన= 


భీష్ముడు మరణించగా; ద్రోణుడు, అతులిత= సాటిలేని; దివ్య+అస్త్ర నిచయము= దివ్యాస్త్ర సమూహం; దోః+విలాసంబును= 
భుజబల శోభను; భూనుతము+అగుచున్‌= లోకంచే పొగడబడేది అవుతూ; చాలన్‌+కలిగి ఉండె(న్‌)= అధికంగా కలిగిఉన్నాడు. 


తాత్సర్యం: అని పలికి కర్ణుడు శల్యుడితో ఇంకా ఇట్టా అన్నాడు: “వీరుడైన భీష్మ పితామహుడు అస్తమించినా, 
ద్రోణాచార్యుడివద్ద లోకం పొగడే దివ్యాస్తాలూ, బాహుబలమూ ఉన్నాయి. 


సీ. ద్రోణుండు బహుదివ్య బాణదీప్తుండు భుజా । బలశాలి శౌర్య సంపన్న హృదయు( 
డక్షీణ విక్రము( డతిరథ శ్రేష్టు( డ | వ్వీరుండు పార్థుచే బోర బడిన 
ధార్తరాష్తుల యేపు దటింగెం దదాప్త సై। నికులు గం డడంగిరి; నీ వెబుంగ 
నైనను రాము కృపాతిశయంబున. । గనిన యీ రథమును గార్జుకాది 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 157 


ఆ. _ దారుణాస్త్ర శస్త్ర తతులును గలిమి నే । నతని దొడరి దివిజు లడ్డపడిన( 
గూల్తు, నెల్లభంగి( గురురాజు మన్నన | యప్పు దీర్లు. బ్రాణ మాసపడక.,' 21 


ప్రతిపదార్థం: |ద్రోణుండు= (ద్రోణుడు; బహుదివ్య బాణ దీప్పుడు= అనేక దివ్యబాణాలచేత (ప్రకాశించేవాడు; భుజాబలశాలి= 
గొప్ప భుజబలం గలవాడు; శౌర్యసంపన్న హృదయు(డు= పరా(క్రమధనుడు; అక్షీణ విక్రము(డు= అధిక బలవంతుడు; 
అతిరథశ్రేష్ణుడు= అతిరథులలో శ్రేష్టుడు - అతిరథశ్రేష్ణుడన్న స్థాయి కలవాడు; ఆ+వీరుండు= అట్టి ద్రోణాచార్యుడు; 
పార్గుచేన్‌= అర్జునుడి చేత; పోరన్‌+పడినన్‌= యుద్ధములో మరణించగా; ధార్తర్మాష్టుల= కౌరవుల; ఏపు+తరిగెన్‌= విజృంభణం 
తగ్గింది; నీవు+ఎణుంగన్‌= నీవు చూచినట్టుగానే; తద్‌+ఆప్తసైనికులు= వారి ఆప్తులైన సైనికులు; గండు+అడంగిరి= నశించారు; 
అయినను= అయినప్పటికీ; రాము= పరశురాముని; కృపా+అతిశయంబునన్‌= అనుగ్రహ విశేషంతో; కనిన= పొందిన; ఈ 
రథమును= ఈ రథాన్ని; కార్ముక+ఆది= ధనుస్సు మొదలైన; దారుణ+అస్త్రశస్త్ర తతులును= శత్రుభయంకరములైన అస్త్ర 
శస్తాల సముదాయాలను; కలిమిన్‌= కలిగి ఉండటంచేత; నేను= నేను; అతనిన్‌+తొడరి= అర్జునుడిని తాకి; 
దివిజులు+అడ్డపడినన్‌= దేవతలు అడ్డువచ్చినా; ఎల్లభంగిన్‌= ఏ విధంగానైనా; కూల్తున్‌= సంహరిస్తాను; ప్రాణము+ఆసపడక= 
ప్రాణంకూడా లెక్కచేయక; కురురాజు= దుర్యోధనుడి; మన్నన+అప్పు+తీర్తున్‌= సమ్మానము అనే బుణాన్ని తీర్చుకొంటాను. 


తాత్సర్యం: ద్రోణాచార్యుడు దివ్యబాణసంపన్నుడు. గొప్ప పరాక్రమవంతుడు. అతిరథశ్రేష్టుడు. అంతటి మహావీరుడు 
అర్జునుడితో యుద్ధంలో మరణించగా కౌరవుల ధైర్యం సన్నగిల్లింది. సైనికుల గర్వం అంతరించింది. అయినా 
పరశురాముడిని సేవించి పొందిన రథం, అస్త్రశస్తాల బలంతో ఏ విధంగానైనా అర్జునుడిని సంహరించి తీరుతాను. 
నా ప్రాణం కూడా లెక్కచేయక, దుర్యోధనుడు నన్ను సమ్మానించినందుకు బుణం తీర్చుకొంటాను. 


విశేషం: అనేకమందితో యుద్దం చేసేవాడు అతిరథుడు. భీష్ముడి దృష్టిలో దుర్యోధనుడు, శల్యుడు, (ద్రోణుడు మొ॥ వారు 
అతిరథులు, కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముడి వద్ద శిక్షణ పొంది (బ్రహ్మాస్త్ర భార్గవ్యాస్తాలను సంపాదించాడు. 


శల్యు డర్ద్హును పరాక్రమం బుగ్గడించి కర్గుని( దూలం బలుకుట (సం. 8-26-61) 
వ. అనిన విని శల్యుండు గర్జున కి ట్లనియె. 22 
తాత్సర్యం: అని కర్షుడనగా, శల్యుడు ఇట్టా అన్నాడు: 


చ. వినిన జనంబు లీత( డవివేకి యనన్‌ వల దింత రజ్జు ల 
రును బలశౌర్య సంపదలు సూచి యెటుంగమె మున్ను? నిన్ను నా 
తని గలనన్‌ జగం బెటుగదా యత( డద్దుత విక్రమోజ్ఞ్యలుం 
డెనయుదె నీవు పొరుషవిహీను(డ వద్దివిజేంద్రనందనున్‌. 23 


ప్రతిపదార్థం: వినిన జనంబుల్‌= (నీమాటలు) విన్న ప్రజలు; ఈతడు+అవివేకి+అనన్‌= కర్ణుడు మూర్భుడని అనగా; 
ఇంతరజ్ఞాలు వలదు= ఇంతటి వ్యర్థమైన మాటలు పలుకకుము; అర్జును, బల, శౌర్య, సంపదలు= అర్జునుడి బలపరా[క్రమ 
సంపదలు; మున్ను= ఇంతకుముందు; చూచి+ఎణుంగమె= చూసినవారం కాదా; నిన్నున్‌+ఆతనిన్‌= నిన్ను, అతడినీ; 
కలనన్‌= రణములో; జగంబు+ఎజు(గదా= లోకం చూచి ఎరుగదా; అతడు+అద్భుత+విక్రమ+ఉజ్ఞలుండు= అర్జునుడు 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


అద్భుత పరాక్రమంచేత లెస్సగా ప్రకాశించేవాడు; నీవు, పౌరుషవిహీనుండవు= మగటిమి లేనివాడవు; ఆ+దివిజ+ఇం(ద్రనందనున్‌= 
దేవేంద్ర తనయుడైన ఆ విజయుడికి; ఎనయుదె!= సాటి కాగలవా! 


తాత్పర్యం: విన్న జనం కర్టుడింత అవివేకియా! అనేటట్టు ఇంత వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. అర్జునుని 
(ac) ౧ రా— ౧? లు జ 

బలపరాక్రమ సంపదలు ఇంతకుముందు చూచాముకదా! మీ ఇద్దరిని లోకం కూడ యుద్దంలో చూచింది కదా! 

అర్జునుడు అద్భుత పరాక్రమంచేత ప్రకాశించేవాడు. పౌరుషహీనుడవైన నీవు ఆ దేవేంద్రనందనునకు సాటికాగలవా? 


సీ. _ రాత్రిమైందాంకి క్రూరత( బోర మగ6టిమి | వాసిన అంగారపర్జుకంటె, 
ఘోషయాత్రా విధిం గురురాజు. జెజి పట్టి । మాన మేదిన చిత్రసేనుకంటె, 
ఖాండవోద్యానంబు( గావ నేరక సిగ్గు । వడి చన్న నిర్ణరప్రభునికంటెం, 
గ్రీడాకిరాతు. డై క్రోడంబునకుం గాంగం | బెనంగి చిక్కిన త్రిలోచనునికంటె 


ఆ. _ నెక్కుదైన వీరు6 దే నర్దునునితోడం । బొడుతు నొడుతు ననినం బోలు€ గాక; 
వినుము సూతతనయ! మనబోంటు లాతని( । జెబుతు మనుట నోరిచేటు గాదె? 24 


ప్రతిపదార్థం: సూత తనయ!= కర్ణా; రాత్రిమైన్‌+తాకి= రాత్రి సమయంలో ఎదుర్కొని; [క్రూరతన్‌+పోరి= ఘోరంగా 
యుద్దంచేసి; మగంటిమి పాసిన= పౌరుషం కోల్పోయిన; అంగారపర్గుకంటెన్‌= అంగారపర్గ్శుడి కన్న; ఘోషయా(త్రావిధిన్‌= 
ఘోషయాత్రా సంఘటనలో; కురురాజున్‌+చెణపట్టి= దుర్యోధనుడిని బంధించి; మానము+ఏదిన చిత్రసేనునికంటెన్‌= గర్వాన్ని 
కోల్పోయిన చి(త్రసేనుడి కన్న; ఖాండవ+ఉద్యానంబున్‌= ఖాండవవనాన్ని; కావ నేరక= రక్షించలేక; సిగ్గుపడిచన్న= సిగ్గుతో 
మరలిన; నిర్ణర ప్రభునికంటెన్‌= దేవేంద్రుడికన్న; (్రీడాకిరాతుడై= వేటగాని వేషం ధరించి; (క్రోడంబునకున్‌+కా(గన్‌= పందికొరకు; 
పెనణి,చిక్కిన= పోరి ప్రక్కకు తొలగిన; (త్రిలోచనునికంటెన్‌= శివుడికన్న; ఎక్కుడు+ఐన వీరుడేన్‌= మించిన వీరుడైతే; 
అర్జునునితోడన్‌= పార్టుడితో; పొడుతున్‌= పోరుతాను; ఒడుతున్‌= ఓడిస్తాను; అనినన్‌+పోలున్‌+కాక= అంటే చెల్లుతుంది 
కాని; మనబోటులు= మనవంటి సామాన్యులు; ఆతనిన్‌+చెబుతుము+అనుట= అర్జునుడిని రూపుమాపుతామనటం; నోరిచేటు 
కాదె?= మననోటికే నష్టం కదా!; 


తాత్సర్యం: రాత్రి సమయంలో పోరు సలిపి ఓడిపోయిన అంగారపర్గుడి కన్నా, ఘోషయా(త్రలో దుర్యోధనుడిని 
బంధించి భంగపడిన చిత్రసేనుడి కన్నా, ఖాండవవనాన్ని రక్షించలేక పారిపోయిన ఇం(ద్రుడికన్నా, వరాహం కోసం 
పోరాడి తప్పుకొన్న శివుడికన్నా మించిన వీరుడైతే అర్జునుడితో పోరుతాను, అతడిని ఓడిస్తాను అంటే సరిపోతుందిగాని, 
సూతనందనా! మనలాంటివారు అతడిని సంహరిస్తాననటం నోటి చేటే కదా. 


విశేషం: అంగారపర్గుడు కుబేరుడి మిత్రుడైన గంధర్వుడు, పాండవులు (ద్రుపదుడి నగరం (ప్రవేశిస్తున్న సందర్భంలో 
రాత్రిపూట తన అడవిలో చారబడ్డారని ఆటంకపరచి అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ద్వైతవనంలో ఉన్న పాండవులను 
అవమానిద్దామన్న దురుద్దేశంతో ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడిని బంధించిన చిత్రసేనుడిని, భీమార్జునులు ఓడించి, 
అతడిని విడిపించారు. అగ్నిదేవుడి ఆహుతికి గురి అయిన ఖాండవవనాన్ని రక్షించాలని వచ్చిన ఇం[ద్రుడు అర్జునుడి ధాటికి 
తట్టుకొనలేక వెనుతిరిగాడు. పాశుపతాస్త్రం కొరకు తపస్సు చేస్తున్న అర్జునుడిని పరీక్షించాలని కిరాతరూపంలో వచ్చిన 
పరమశివుడు అతడి భుజబలాన్ని చూచి యుద్దంనుండి తప్పుకొన్నాడు. 'నోరిచేటు' చక్కని జాతీయం. సూతనందనా! 
అనటం శల్యుడు కర్గుడిని కించపరచటమే? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 159 


చ. నృపుండును భీష్ముండుం గృపుండు నీవు గురుండును దత్సుతుండు ను 

గ్రపు బలమేచి తో నడవంగా బెనుదాడిగ6 బోయి మత్స్య నా 

థుపసులం బట్టి యద్దొారలతోం జెడి పాటితి కర్ణ! యప్పు క 

య్యపు బలుపాడె, డిప్లు మన యర్లును నమ్ములు ద్రుప్పు వట్టెనే? 25 
ప్రతిపదార్థం: కర్ల!= ఓ రాధేయా!; అప్టు= అప్పుడు; నృపుడును= దుర్యోధనుడును; భీష్ముండున్‌, కృపుండు, నీవున్‌; 
గురుండును= ద్రోణాచార్యుడును; తద్‌+సుతుండున్‌= అతడిపుత్రుడు అశ్వత్ధామయు; ఉ(గ్రపుబలము+ఏచి= భయంకరమైన 
సైన్యము విజృంభించి, తో(న్‌) నడవశాన్‌= వెంబడి+రాగా; పెనుదాడిగన్‌+పోయి= పెద్ద దండయాత్రగా వెళ్ళి; మత్స్యనాథు 
పసులన్‌+ పట్టి= మత్స్యదేశపు రాజు విరాటుడి పశువులను బంధించి; ఆ+దొరలతోన్‌= ఆ వీరులతో; చెడిపాజీతి(వి= ఓడి 
పారిపోయావు; ఇప్లు= ఈనాడు; కయ్యపు బలుపు+ఆడెదు= యుద్దోత్సాహపు మాటలు పలుకుతున్నావు; మన అర్జ్హును+అమ్ములు= 
మన అర్జునుడి బాణాలు; (త్రుప్పు పట్టెనే?= చిలుం పట్టాయా? 


తాత్పర్యం: దుర్యోధనుడు, భీష్ముడు, కృపుడు, నీవు, ద్రోణాచార్యుడు, అశృత్థామ-విజృంభించిన భయంకర సైన్యం 
వెంటరాగా, పెద్ద దండయా(త్రగా వెళ్ళి, విరాటరాజు పశువులను పట్టి, అర్జునునిచేత ఆ ప్రముఖ వీరులతో సహా 
ఓడి పారిపోయావు కదా కర్ణా! ఇప్పుడు ఇలా యుద్దోత్సాహపు మాటలు మాట్లాడుతున్నావు. అర్జునుడి బాణాలు 
త్రుప్పుపట్టాయా? (లేదు కదా). 


ఉ. ముందరియట్లు గాదు, జనముల్‌ దెగడన్‌ వెజం బాట నేడు సం 

క్రందనసూతి మార్మొని తిరంబయి పోరెద, దా(ప( బ్రాణముల్‌, 

నిందకు€ జాల నింక నను నిక్కపుంబల్కులు పల్కు టొప్పు; దా 

నం దుది€ జచ్చినం జను; మొనన్‌ నరు€ దాంకుట రిత్త వోవునే? 26 
ప్రతిపదార్థం: జనముల్‌ తెగడన్‌= లోకులు నిందించగా; వెజన్‌+పాజన్‌= భయంతో పారిపోవటానికి; ముందరి అట్టు కాదు= 
మునుపటి వలె కాదు; నేడు= ఈ రోజు; సం(క్రందన సూతిన్‌= ఇంద్రతనయుడైన అర్జునుడిని; మార్కొని= ఎదిరించి; 
తిరంబు+అయి పోరెద= స్థిరంగా యుద్దం చేస్తాను; ప్రాణముల్‌, దా(పన్‌= ప్రాణాలు దాచకుండా పోరాడుతాను; నిందకున్‌, 
చాలన్‌+ఇంకన్‌= ఇక నిందలు భరించలేను; అను, నిక్కపున్‌, పల్కులు= అన్న నిజమైన మాటలు; పల్కుట+ఒప్పున్‌= 
పలకటం తగును; దానన్‌+తుదిన్‌= అపుడు చివరకు; చచ్చినన్‌+చనున్‌= చనిపోయినా తగును; మొనన్‌, నరున్‌+తా(కుట= 
యుద్దరంగంలో అర్జునుడిని ఎదిరించటం; రిత్తపోవునే?= వ్యర్థమగునా? 


తాత్పర్యం: ఇంతకుముందువలె లోకులనిందకు గురి అయి పారిపోవటం కుదరదు. ప్రాణాలకు తెగించి అయినా 
అర్జునుడితో పోరాడతానని వచించావు. ఈ అపనిందలకన్నా రణరంగంలో మరణమైనా మేలన్నావు. అవి నిజాలే 
కావచ్చును. దానివలన చివరకు పోరులో చచ్చినా నీవన్నమాటే నిలుపుకొన్నట్టు జౌతుంది. కాకపోతే అర్జునుడితో 
తలపడటం అంటే ఊరికే పోతుందా?” 


వ. అనవుడు నలుక వొడమిన నడంచికొని రాధేయుండు మద్రపతి కి ట్లనియె. 27 


ప్రతిపదార్థం: అనవుడున్‌= (శల్యుడు) ఆ విధంగా పలుకగా; అలుక పొడమినన్‌= ఆగ్రహం కలిగినా; అడంచికొని= 
అణచిపెట్టికొని; రాధేయుండు= కర్లుడు; మ।ద్రపతికిన్‌+ఇట్లు+అనియెన్‌= శల్యుడితో ఇట్టా అన్నాడు: 
స్‌ (ac) (30) ౧ 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: శల్యుడి మాటలవల్ల కలిగిన కోపాన్ని అణచుకొని కర్షుడు, అతడితో ఇట్టా అంటున్నాడు: 


చ. 'నరునకు( బూని పల్కితి వినం జవిమాలిన దొడ్డ పల్కు లే 

నరగలి లేక బెట్టడరినప్పుడు సూడుము నన్ను నాతనిం 

దిరమయి బాహు శక్తియును ధీరతయున్‌ వెరవుం జలంబు నె 

వ్వరిదెస( గాంచి తెక్కుడుగ వారి నుతింపుము మాను మంతకున్‌.” 28 
ప్రతిపదార్థం: వినన్‌+చవిమాలిన= చెవులకు రుచించని; దొడ్డపల్కులు= పెద్దమాటలు; నరునకున్‌+పూనిపల్కితి(వ)= అర్జునుడి 
పక్షం వహించి పలికావు; ఏన్‌+అరగలి లేక= నేను ఎట్టి సందేహమూ లేక; బెట్టు+అడరిన+అప్పుడు= మిక్కిలి విజృంభించి నప్పుడు; 
నన్నున్‌+ఆతనిన్‌= నన్ను, పార్టుడిని; చూడుము= చూడు; బాహు శక్తియును= భుజబలం; ధీరతయున్‌= ధైర్యం; వెరవున్‌= 
ఉపాయం; చలంబున్‌= పూనిక; తిరము+అయి= స్థిరమై; ఎవ్వరిదెసన్‌= ఎవరియందు; ఎక్కుడుగ కాంచితి(వ)= అధికంగా 
చూస్తావో; వారి నుతింపుము= అతడిని (ప్రశంసించుము; మానుము+అంతకున్‌= అంతవరకు ఊరుకొమ్ము. 


తాత్సర్యం: అర్జునుడి పక్షం వహించి వినటానికి రుచించని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. సందేహానికి 
తావులేకుండ లెస్సగ విజృంభించినప్పుడు నన్ను, అర్జునుని చూడు. బాహుబలం, ధైర్యం, ఉపాయం, పట్టుదల 
ఎవరిలో స్థిరంగా, ఎక్కువగా అగుపిస్తాయో వారిని పొగడు. అంతదాకా మాట్లాడకు. 


విశేషం: “నిన్ను నాతని గలనన్‌ జగంబెణుంగదా' అన్న శల్యుడి మాటలకు (23వపద్యం) చూడుము నన్ను నాతనిన్‌ అన్న 

వాక్కులు సమాధానంగా ఉన్నాయి. 

వ. అనుటయు 'నట్ల చేసెద నని పలికి శల్యుం డూరకుందె(, 'దేరువో ని" మ్మని రాధేయుండు దటిమి పలికిన 
నమ్మద్రేశ్వరుండును దురంగంబుల సత్వరంబుగా నడపె, నివ్విధంబునం జని మనమొన సొచ్చి సైనికులు 
సంతసిల్ల వారలం గలయం గనుంగొని కర్టుం డిట్లనియె. 29 

ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; శల్యుండు; అట్ల, చేసెదన్‌, అని= అట్టాగే చేస్తానని; ఊరకుండెన్‌= మాట్టాడకుండెను; 
రాధేయుండు= కర్షుడు; తేరుపోనిమ్ము అని; తజిమి, పలికినన్‌= తొందరపెట్టగా; ఆ మద్రేశ్యరుండును= శల్యుడు; 
తురంగంబులన్‌= అశ్వాలను; సత్వరంబుగాన్‌ నడపెన్‌= త్వరగా నడిపాడు; కర్షుండు; ఈ, విధంబునన్‌, చని= ఈ విధంగా 
ముందుకువెళ్ళి; మన మొన చొచ్చి= మన సైన్యం చేరి; సైనికులు, సంతసిల్లన్‌= సంతోషించగా; వారలన్‌ కలయన్‌ కనుంగొని= 
వారందరిని చూచి; ఇట్టు, అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్పర్యం: అని కర్షుడనగా శల్యుడు అట్లాగే చేస్తానని ఊరకున్నాడు. కర్టుడు తేరుపోనిమ్మని త్వర పెట్టగా, 
శల్యుడు గుర్రాలను వేగంగా నడిపాడు. కరుడు మన సైన్యాన్ని చేరుకొని, కలయచూచి సైనికులు సంతోషించేటట్టుగా 
ఇట్లా అన్నాడు. 
సీ, వలను శోభిల్ల నెవ్వాం డైన వీ(డెయ । రును డని నా కిప్తు సూపెనేనిం 

బసదనం బేనిచ్చు భంగి యందటికును । వివరించి చెప్పెద వినుడు మీరు 

వొగడంగ( దగు రథ్యముల తోడి సౌవర్ణ । రథములు వలసిన, రయము లావు 

బొలుపును గలుగు కాంభోజ హయంబుల । వలసిన, బేర్చు సత్త్వంబునందు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 161 


తే. బరిణతములగు సుందర కరివరముల । వలసినను, జారులావణ్యవతుల వలసి 

నను, మహాగ్రామములు వలసినను, గోర్కి। కెక్కు డమ్మేటి మగని కే నిచ్చువాండ. 30 
ప్రతిపదార్థం: వలను శోభిల్లన్‌= నేర్పు మెరయగా; ఎవ్వాండు+ఐనన్‌= ఎవరైనా; వీడె అర్జునుడు అని= ఇతడే అర్జునుడని; 
నాకు ఇవ్లు చూపెనేనిన్‌= నాకు ఇప్పుడు చూపితే; ఏను= నేను; పసదనంబు, ఇచ్చు, భంగి= కానుక ఇచ్చే విధం; అందరకును; 
వివరించి చెప్పెదన్‌; మీరు విను(డు; పొగడంగన్‌+తగు, రథ్యములతోడి= కొనియాడదగిన గుర్రాలతో కూడిన; సౌవర్ల 
రథములు, వలసినన్‌= బంగారు రథాలు కావాలన్నా; రయము, లావు, పొలుపును గలుగు= వేగం; బలం, అందం కలిగిన; 
కాంభోజహయంబుల వలసినన్‌= కాంభోజదేశపు అశ్వాలను కోరినా; పేర్చు, సత్త్యంబునందు, పరిణతములు+అగు= అధికశక్తితో 
ఒప్పు; సుందర, కరివరముల, వలసినను= అందమైన ఏనుగుల కోరినను; చారు, లావణ్య వతుల, వలసినను= అందమైన 
సుందరీమణులను కోరినా; మహాగ్రామములు, వలసినను= పెద్దఊళ్ళు కావాలన్నా; కోర్కికిన్‌ ఎక్కుడు= కోరిన వాటికంటే 
ఎక్కువగా; ఆ మేటిమగనికిన్‌= ఆ గొప్ప వీరునికి; ఏన్‌, ఇచ్చువాండన్‌= నేను ఇస్తాను. 


తాత్సర్యం: ఎవరైనా నాకు అర్జునుడిని చూపించగలిగితే వారు కోరిన కానుకలు ఇవ్వగలను. అశ్వశ్రేష్టములతో 
కట్టబడిన బంగారు రథాలైనా, బలం, వేగం, అందం కలిగిన గుర్రాలైనా, శక్తిమంతములైన గజ[శ్రేష్టములైనా, 
అందగత్తెలైన స్త్రీలైనా, పెద్ద (గ్రామాలైనా, కోరిన వాటికంటే ఎక్కువగా వారికి ఇస్తాను. 


క. మటి యొక్కటి సెప్పెద, ని । ద్దటు కృష్ణుల. జంపి వారి ధనములు నాకి 
తటి దద్రథ మిదియే యని । యెలి(గించిన యతని కిత్తు నేను ముదమునన్‌.' 31 


ప్రతిపదార్థం: మరి, ఒక్కటి, చెప్పెదన్‌= ఇంకొక సంగతి చెప్పుతున్నాను; నాకు+ఈ+తజీన్‌= నాకు ఈ సమయంలో; తద్‌+ 
రథము+ఇదియే అని= ఆ(అర్జునుని) రథము ఇదేనని; ఎటీ(గించిన అతనికిన్‌= తెలిపినవానికి; నేను, ఇద్దరు కృష్ణులన్‌= 
కృష్ణార్ణునులను; చంపి; వారి ధనములు= వారి సంపద; ముదమునన్‌, ఇచ్చుదున్‌= సంతోషంతో ఇస్తాను. 


తాత్సర్యం: అంతేకాదు- అర్జునుని రథాన్ని గుర్తించి నాకు తెలిపిన వారికి కృష్ణార్ణునులను చంపి వారి ధనం అంతా 
సంతోషంతో ఇస్తాను. 


విశేషం: భారతంలో కృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు, (ద్రౌపది (కృష్ణు నల్లనివారుగా చెప్పబడ్డారు. విరాటపర్వంలో అర్జున 
నామానికి తెల్లనివాడని అర్థం ఉన్నా మిగిలిన చోట్ల నీలోత్సలవర్గుడుగానే పేర్కొనబడ్డాడు. పై పద్యంలో అర్జునుడిని 

౧ థి ౧ ac) యి యం జ 
తెలిపినవారికి, ప్రస్తుత పద్యంలో అతడి రథాన్ని చూపినవారికి కానుకలు చెప్పబడ్డాయి. 

వ. అని పలికి శంఖం బొత్తిన దుర్యోధనుం డనుజ సహితంబుగా. బ్రమోదంబు నొందె; నప్పుడు 
నిస్సాణాది తూర్య నిస్వనంబులు దిక్కులం బిక్కటిల్లై, మన యోధవరులును వరూథినియు నుబ్బునం బేర్చి 
యార్షిన నినదంబులు నింగిముట్టె; నయ్యెడం బ్రహాసభాసుర ముఖుండై మద్రవిభుండు రాధేయున కి ట్లనియె. 

32 
ప్రతిపదార్థం: అని పలికి శంఖంబు ఒత్తినన్‌= అని కర్ణుడు శంఖం వూదగా; దుర్యోధనుండు, అనుజసహితంబుగాన్‌= 


సోదరులతో సహా; ప్రమోదంబును+జఒందెన్‌= ఆనందించాడు; అప్పుడు; నిస్సాణ+ఆది, తూర్య, నిస్వనంబులు= చర్మవాద్యం 
మున్నగు వాద్యాల ధ్వనులు; దిక్కులన్‌+పిక్కటిల్లెన్‌= అన్ని దిశలలో మారుమోగాయి; మన యోధవరులును, వరూథినియును= 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 
మనవీరశ్రేష్టులు, సైన్యం; ఉబ్బునన్‌, పేర్చి, ఆర్చినన్‌= గర్వంతో పెద్దగా అరువగా; నినదంబులు= ఆ ధ్వనులు; నింగిముట్టెన్‌= 


ఆకాశాన్ని అంటాయి; ఆ+ఎడన్‌= అప్పుడు; మ[ద్రవిభుండు= శల్యుడు; ప్రహాస, భాసుర, ముఖుండు+ఐ= నగుమోము 
కలవాడు+ఐ; రాధేయునకున్‌, ఇట్టు, అనియెన్‌= కర్గుడితో ఇట్టా అన్నాడు: 
భా (3) వ్‌! 


తాత్సర్యం: కర్షుడు ఆ విధంగా పలికి శంఖం ఊదగా సోదర సహితుడైన దుర్యోధనుడు ఆనందించాడు, 

యుద్దవాద్యాలు దిక్కులు (బద్దలయ్యేటట్టుగ మారుమోగాయి, మన సైనికులు ఉత్సాహంతో బిగరగా అరిచిన 
ఠా య స్‌! యా Vas 

అరుపులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు శల్యుడు నవ్వుమొగంతో కర్గుడితో ఇట్లా అంటున్నాడు: 


ఉ. “ఎవ్వరు సూప నేల?, నరు నిప్పుడ కాంచెదు; రిత్త వారికిం 

గ్రొవ్వున నుజ్జ్వలార్థములు గొండని యీ వల; దిట్టు లిచ్చినన్‌ 

నవ్వు జనంబు, మిక్కిలి ధనంబులు గల్గినం జేయరాదె నీ 

కెవ్విధి నైన సద్యయము, లెందు నపాత్రపు టీవి యొప్పునే? 33 
ప్రతిపదార్థం: నరున్‌ ఎవ్వరు చూపన్‌ ఏల?= అర్జునుడిని ఎవ్వరో చూపటం ఎందుకు?; ఇప్పుడ కాంచెదు= ఇప్పుడే చూస్తావు; 
రిత్తవారికిన్‌= పనికిమాలినవారికి; (క్రొవ్వునన్‌= గర్వంతో; ఉజ్ఞ్యల+అర్థములు= గొప్పసంపదలు; కొండు+అని= తీసికొనండని 
చెప్పి; ఈవలదు= ఇవ్వవద్దు; ఇట్టులు+ఇచ్చినన్‌= ఇట్టు ఇస్తే; జనంబు నవ్వు(న్‌)= చూసేవారు నవ్వుతారు; నీకున్‌= నీ దగ్గర; 
మిక్కిలి ధనంబులు కల్లినన్‌= ఎక్కువ సంపదలు ఉంటే; ఏ విధిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; సత్‌+వ్యయముల్‌= సద్వినియోగము 
చేయరాదె!= చేయవచ్చుగదా!; ఎందున్‌= ఎక్కడైనా; అపాత్రపు+ఈవి= అపాత్రదానం; ఒప్పునే?= తగునా? 


తాత్పర్యం: ఎవరో చూపటం ఎందుకు? అర్జునుణ్ణి ఇప్పుడే చూస్తావు. తీసుకోండని పనికిమాలిన వాళ్ళకు అధిక 
సంపదలు గర్వించి ఇవ్వవద్దు. ఇట్టా ఇస్తే జనం నవ్వుతారు. అంత ఎక్కువగా సంపదలు ఉంటే సద్వినియోగం 
చేయవచ్చుగదా: అయోగ్యులకు దానం ఇవ్వటం తగునా? 


వ. అని యంత నిలువక. 34 
తాత్పర్యం: అని అంతటితో ఆగకుండా (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర కొలది యెటుంగక కృష్ణుల । గలన గెలుతు ననియె దీవు, గంటిమె సింగం 
బుల నెత్తటి నైనను నే । పొలమున నేనియును నక్క పోరి గెలువంగన్‌. 35 
ప్రతిపదార్థం: కొల(ది ఎజుంగక= నీ శక్తి తెలిసికొనకుండా; ఈవు= నీవు; కలనన్‌= యుద్దంలో; కృష్ణులన్‌= కృష్ణార్ణునులను; 


గెలుతున్‌+అనియెదు= గెలుస్తానంటున్నావు; ఏతణిన్‌+ఐననున్‌= ఎప్పుడైనా; ఏ పొలమునన్‌+ఏనియును= ఏ (ప్రదేశంలోనైనా; 
ఎక్కడైనా; నక్క; పోరి= పోరాడి; సింగంబులన్‌= సింహాలను; గెలువ(గన్‌ కంటిమె?= గెలువటం చూచామా? 


తాత్సర్యం: నీశక్తి ఏమిటో తెలుసుకోకుండా కృష్ణార్ణునులను జయిస్తానని పలుకుతున్నావు. నక్క ఎప్పుడైనా, ఎక్కడైనా 
సింహాలతో పోరి గెలవటం చూచామా? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 163 


ఉ. అగ్గి సొరం దలంచునటు లర్జును నెక్కటి దాయకం గోర్కినీ 
కెగ్గిది మాను; మీ పలుకు లెవ్వరు. జెప్పంగ లేరు; రూపటి 
న్రగ్గగం గాలమయ్యె నొకొ! నా వచనంబు లొకింత కర్ణము 
బ్రగ్గర నిచ్చి యోధులు బలంబులు. దోడుగ6 బోరు టొప్పగున్‌. 36 


ప్రతిపదార్థం: అగ్గి= నిప్పులో; చొారన్‌+తలంచునటులు= దూకాలని అనుకొన్నట్టుగ; అర్జ్హునున్‌= అర్జునుడిని; 
ఎక్కటితాంకన్‌= ఒంటరిగా (ద్వంద్వయుద్దంలో) ఎదిరించే; కోర్కి= కోరిక; నీకున్‌, ఎగ్గు= నీకు హానికరం; ఇది, మానుము= 
ఈ ఆలోచన వదలిపెట్టుము; ఈ పలుకులు= ఈ మాటలు; ఎవ్వరున్‌+చెప్పంగలేరు= ఎవరుకూడా చెప్పలేరు; రూపజన్‌+ 
(మ్రగ్గగన్‌= రూపు చెడి నళశించునట్టు; కాలము+అయ్యెన్‌+ఒకొ!= సమయం దాపురించిందా; నా వచనంబులు+ఒక+ఇంత= 
నా మాటలు కొద్దిగా; కర్లముల్‌+దగ్గరన్‌+ఇచ్చి= చెవులను సమీపింపజేసి; యోధులు, బలంబులున్‌, తోడుగన్‌= వీరులు 
సైనికులు తోడురాగా; పోరుట ఒప్పు+అగున్‌= పోరాడటం తగును. 


తాత్సర్యం: అర్జునుడితో ఒంటరిగా పోరాడాలనే కోరిక అన్నిలో దూకాలనుకోవటం వంటిది. నీకు హానికరం. అది 
మానుకో. ఈ మాటలు ఎవరుకూడ చెప్పలేరు. రూపు చెడి నశించే కాలం నీకు సమీపించిందా ఏమి? నా మాటలు 
కొంచెం విని, వీరులు, సైనికులు తోడురాగా పోరాడటం తగును. 


ఆ. ఏను ధార్తరాష్ట్ర హిత మాచరించుట , కై పెనంగి చెవుల కప్రియంబు 
లైన నిన్ని మాటలాడితి; నా బుద్ది । విని దురాగ్రహంబు విడువవలయు.' 37 
ప్రతిపదార్థం: ఏను= నేను; ధార్తరాస్త్ర హితము= కౌరవులకు మేలు; ఆచరించుటకై, పెనంగి= పోరాడి - అనగా పట్టుపట్టి; 


చెవులకున్‌+అ(ప్రియంబులు+ఐనన్‌= నీవు వినటానికి అనిష్టములైనా; ఇన్నిమాటలు+ఆడితిన్‌= ఇన్నిమాటలు పలికాను; నా 
బుద్ది విని= (నీ మేలు కొరకు, చెప్పిన) నా మాటలు విని; దురాగ్రహంబు విడువవలయున్‌= నాపై ఆ(గ్రహం చెందకుము. 


తాత్సర్యం: కౌరవుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అప్రియమైనా ఇన్ని మాటలు ఆడవలసి వచ్చింది. నాపై 
కినుక వహించక నా హితవును వినుము.” 


విశేషం: శల్యుడి వాక్కులు పై పై మాటలే కాని మనసులోని మాటలు కావు. పాండవుల కిచ్చిన మాట (ప్రకారం కర్టుడిని 


Bm he 


నిరుత్సాహపరచటమే అతడి ఉద్దేశం. 


చ. అనవుడు నల్లి సూతసుతు. డాతని కిట్లను 'మద్దలంబు న 

మ్మిన నను నిత్తెజంగునకు మేకొన కుండ(గ మాన వజ్రహ 

స్తునకు వశంబుగా ద నిన జొప్పడునే నిను బోంటి కాప్తిజె 

ప్పిన క్రియ జెప్పి నీవు వెబిపించిన నే వెజ పెక్కు వాండనే? 38 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; సూతసుతుండు= కర్టుడు; అల్గి= కోపించి; ఆతనికిన్‌+ఇట్లు+అను(న్‌)= శల్యుడితో 


ఇట్టా అన్నాడు; మత్‌+బలంబు, నమ్మిన, ననున్‌= నా బలాన్ని నమ్ముకొన్న నన్ను; ఈ తెణంగునకున్‌= ఈ పద్దతికి 
(అర్జునుడితో ఎక్కటి పోరుకు); మే కొనకుండంగన్‌= పూనుకొనకుండా; మాన్పంగన్‌= మాన్పించటానికి; వజ్రహస్తునకున్‌= 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


వజ్రాయుధము చేత ధరించిన ఇంద్రుడికి సైతం వశంబు కాదు; అనినన్‌= సాధ్యం కాదు అంటే; నినుబోంటికిన్‌= 
నీవంటివాడికి; చొప్పుడునే?= వీలవునా?; ఆప్తిన్‌+చెప్పిన, (క్రియన్‌, చెప్పి= హితం చెప్పినట్టుగా పలికి; నీవు, వెరపించినన్‌= నీవు 
భయపెట్టగా; నే వెజపు+ ఎక్కువాండనే?= నేను భయపడతానా? 


తాత్సర్యం: శల్యుడి మాటలకు కోపించిన కర్షుడు అతడితో ఇట్టా అన్నాడు. నా బలాన్ని నమ్ముకొన్న నన్ను, 
అర్జునుడితో ఒంటరిపోరుకు పూనుకోకుండా ఆపటానికి ఆ దేవేంద్రుడికే సాధ్యం కాదంటే - నీ వంటివాడికి 
సాధ్యమౌతుందా? హితం చెప్పినట్లేచెప్పి నన్ను భయపెట్టితే నేను భయపడేవాడినా? 


వ. అనుటయు నతని నగ్గలంబు కోపింపం జేయుటకై శల్యుండు మటియు ని ట్లనియె. 39 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అతనిన్‌= కర్ణుడిని; అగ్గలంబు, కోపింపన్‌, చేయుటకు+ఐ= ఇంకా అధికమైన 
ఆగ్రహం చెందేటట్లు చేయటానికి; శల్యుండు; మజీయున్‌+ఇట్టు+అనియెన్‌= మళ్ళీ ఇట్టా అన్నాడు: 
తాత్పర్యం: కర్షుడికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించటానికి శల్యుడు మళ్ళీ అతడితో ఇట్లా అన్నాడు: 
తే. “ఇప్పుడే నీకు బుద్ధులు సెప్ప నేల? । నరుండు గాండీవ గుణ నిక్వణంబు సెలంగం 

గదిసి నీ మెయి బలుతూపుగములు నిగుడ(। జేసి నిను బుద్దిమంతుని జేయు.గాక! 40 


ప్రతిపదార్థం: ఇప్పుడు+ఏ; నీకు, బుద్దులు+చెప్పన్‌+ఏల?= ఇప్పుడే నేను నీకు బుద్దులు చెప్పటం ఎందుకు?; నరుండు= 
అర్జునుడు; గాండీవగుణ నిక్వణంబు= (తన ధనుస్సు అయిన) గాండీవం యొక్క వింటినారి ధ్వని; సెలంగన్‌= మోగగా; 
కదిసి= నిన్నుతాకి; నీ మెయి(న్‌)= నీ మేనిపై; బలు, తూపు, గములు= బలమైన బాణాల సమూహాలు; నిగుడన్‌+చేసి= 
నాటేటట్టుగా చేసి; నినున్‌= నిన్ను; బుద్దిమంతునిన్‌= బుద్దిమంతుడిగా; చేయు(న్‌)+కాక= చేయుగాక. 


తాత్సర్యం: నేనిప్పుడు నీకు బుద్దులు చెప్పటం ఎందుకు? అర్జునుడు తన గాండీవం అనే వింటియొక్క నారి 
మోగించి, నీ శరీరంమీద బలమైన బాణసమూహాలు నాటి నిన్ను బుద్దిమంతుడిగా చేస్తాడులే. 
వ. అని యంతం దనివోక యతండు. 41 


ప్రతిపదార్థం: అని= అని పలికి; అంతన్‌+తని+పోక= అంతటితో - అంటే ఆ మాటలతో తృప్తి చెందక; అతండు= శల్యుడు. 


తాత్సర్యం: శల్యుడు పై మాటలతో తృప్తిపడక. 

సీ “రోష మహాటోప భీషణ హరితోడ | సమరంబునకు హరిణము గడంగి, 
దాన ధారాభీల దంతావళము తోడ । సంగ్రామమునకు శశంబు గడి, 
చండ స్వభావోగ్ర పుండరీకము తోడ । నాజికి సారమేయంబు గడి, 
దారుణ తుండాతి ఘోర గృధ్రము తోడ । గలహంబునకు నురగంబు గడి, 


ఆ. యడరునట్లు గాదె యస్త్రకళా సము । జ్ఞ్వలు(డు పార్టుతోడ సంగరమున 
కీవు గడంగి యడరు టెల్ల రాధేయ! నీ । కెట్టి బలము నమ్మ నెందు గలదు?” 42 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 165 
ప్రతిపదార్థం: రాధేయ!= ఓ కర్ణా!; అస్త్ర కళా సముజ్జ్వలు(డు= వివిధ అస్త్రాలతో (ప్రకాశించేవాడైన; పార్టుతోడన్‌= అర్జునుడితో; 
-ఈవు= నీవు; సంగరమునకున్‌= యుద్దానికి; కడం, అడరుట+ఎల్లన్‌= సిద్దపడటమంతా; రోష మహా+ఆటోప, భీషణ, 
హరితోడ(న్‌)= కోపంయొక్క విజృంభణంతో భయం గొలిపే సింహంతో; హరిణము= జింక; సమరంబునకున్‌+కడంగి= 
యుద్దానికి పూనుకొని; దాన, ధారా+ఆభీల, దంతావళముతోడ(న్‌)= మదజలంతో అతిశయించే ఏనుగుతో; శశంబు= 
కుందేలు; సం(గ్రామమునకున్‌+కడ(గ= యుద్దానికి పూనుకొని; చండస్వభావ+ఉ(గ్ర పుండరీకముతోడన్‌= తీ(వ్రకోపంతో 
భయంకరమైన బెబ్బులితో; సారమేయంబు= కుక్క; ఆజికిన్‌ కడం౧= రణమునకు పూనుకొని; దారుణ, తుండ+అతిఘోర, 
గ్నధ్రముతోడన్‌= వాడిఅయిన ముక్కుతో భయం గొలిపే గద్దతో; ఉరగంబు= పాము; కలహంబునకున్‌+కడంగి= పోరుకు 
పూనుకొని; అడరునట్టు కాదె!= సిద్దపడటం వంటిది కదా!; నీకున్‌+ఎట్టి బలము= నీకు ఎటువంటి బలం; నమ్మన్‌+ఎందున్‌+ 
కలదు?= నమ్ముకొనుటకు ఎక్కడ ఉన్నది? 


తాత్సర్యం: 'కర్ణా! వివిధాస్త్ర సంపన్నుడైన అర్జునుడితో నీవు యుద్దానికి సిద్దం కావటం భయంకరమైన సింహంతో 
హరిణం, మదించిన ఏనుగుతో కుందేలు, (క్రోధావేశం నిండిన పులితో కుక్క, తీక్ష్‌ణమైన ముక్కు కలిగి భయం 
గొల్పే గద్దతో పాము సంగ్రామానికి సిద్దపడటం వలె ఉన్నది. ఏ విధంగా చూచినా అర్జునుడితో పోరు సల్పగల 
బలం నీ కెక్కడిది? 


విశేషం: కర్షుడిలో పిరికిమందు పోయటానికి వరుసగా పై నాలుగు ఉపమానాలు (పోలికలు) పేర్కొంటేగాని శల్యుడికి తనివి 
తీరలేదు. పర్యాయపదాలతో, (క్రమమైన తూగుతో నడచిన ఈ సీసపద్యం తిక్కన రచనాశైలికి ఒక మచ్చుతునక. అలంకారం 
నిదర్శన. 


వ. అనియె, ని వ్విధంబున నధిక్షేపింపంబడి కర్ణుండు గోపించి కెంపారు కన్నుల నాశల్యు నాలోకించి. 43 
ప్రతిపదార్థం: అనియెన్‌= (శల్యుడు) అన్నాడు; -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; కర్గుండు; అధిక్షేపింపన్‌+పడి= నిందించబడి; 
కోపించి, కెంపు+ఆరుకన్నులన్‌= ఎర్రబడిన కనులతో; ఆ శల్యున్‌+ఆలోకించి= శల్యుడిని చూచి. 

తాత్సర్యం: నిందాపూర్వకమైన శల్యుడి మాటలకు కోపించి కరుడు ఎ(ర్రనైన కన్నులతో అతడిని చూచి (ఇట్లా 
అన్నాడు). 


క  'గుణవంతుల గుణములు ని । ర్లుణు డెజుంగమి దెల్ల; మీవు గుణహీనుండ వీ 
గుణ మితనియందు€ గల దని । గణుతింప(గ నైపుణంబు గలదే నీకున్‌? 44 


ప్రతిపదార్థం: గుణవంతుల, గుణములు; నిర్గుణుడు+ఎబు(గమి= గుణహీనుడు తెలుసుకోలేక పోవటం; తెల్లము= స్పష్టం; 
-ఈవు= నీవు; గుణహీనుండవు; ఈ, గుణము+ఇతని, అందున్‌+కలదని= ఈ గుణము ఇతనిలో ఉన్నదని; గణుతింపంగ= 
గుర్తించుటకు; నైపుణంబు= నేర్పు; నీకున్‌ కలదే?= నీకు ఉందా? 


తాత్సర్యం: గుణవంతుల గుణాలు, గుణవంతుడే [గ్రహించగలడు గాని, గుణహీనుడు (గ్రహించలేడు. గుణ 
హీనుడవైన నీకు ఈ వ్యక్తిలో ఈ గుణం కలదని గుర్తించగల నేర్పు ఉన్నదా? 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అర్జును నస్త్రవిద్యా ప్రమాణంబు నా । యెటి(గిన యంత నీ వెటు(గ వతని 
కొలందియు వనమాలి కొలందియు గాంచి నా । కొలందియు నెటి(గి వారల మదీయ 
దివ్యాస్త బలమున. దెగటార్ప నగునని । యే నిశ్చయించితి; నెట్టు లనిన6 

గడు. బెద్దకాలంబు గంధ పుష్పాదులు । నర్దించుచున్నాడ ననుదినంబు 


ఆ. _ దొనం గరంబు భక్తి నునిచిన నున్న ది; యహిమయంబు దారుణాస్త్ర; మింత 
యంత యనక యెదిరి నాహుతి గొను దాన । జిష్టు నోర్తు నొండెం గృష్టు నోర్తు. 45 


ప్రతిపదార్థం: అర్జ్హును+అస్త్రవిద్యా ప్రమాణంబు= అర్జునుడి అస్త్ర విద్యాపరిమితి; నా, ఎటి(గిన, అంత= నాకు తెలిసినంతగా; 
నీవు ఎజుంగవు= నీకు తెలియదు; అతని కొలందియున్‌= ఆ అర్జునుడి బల పరిమాణం; వనమాలి కొలందియున్‌= శ్రీకృష్ణుడి 
బల పరిమాణం; కాంచి= తెలిసి; నా కొల(దియును+ఎటిగ= నా బల పరిమాణమును తెలిసి; వారలన్‌= కృష్ణార్ణునులను; 
మదీయ, దివ్య, అస్త్ర, బలమునన్‌= నా దివ్యాస్తాల బలంతో; తెగటార్పన్‌+అగును+అని= సంహరింపగలనని; ఏ(న్‌)= నేను; 
నిశ్చయించితిన్‌= నిర్ణయించాను; ఎట్టులు+అనినన్‌= అది ఎట్లా సాధ్యమంటే; అహిమయంబు= సర్పమయమైన; దారుణ+ 
అస్త్రము= భయంకరమైన అస్త్రం; దొనన్‌= పొదిలో; కరంబుభక్తిన్‌= కడు భక్తితో; ఉనిచినన్‌+ఉన్నది= ఉంచగా ఉంది; కడున్‌+ 
పెద్దకాలంబు= చాలాకాలం నుండి; అనుదినంబు= (ప్రతిరోజు; గంధపుప్ప+ఆదులన్‌= గంధం; పూలు మొ॥వాటితో; అర్భించుచున్‌, 
ఉన్నాండను= పూజిస్తున్నాను; ఇంత అంత అనక= ఇంతవాడు అంతవాడు అనక ఎంతటివాడినైనా; ఎదిరిన్‌= ఎదుటివాడిని; 
ఆహుతికొనుదాన(న్‌)= బలిగొనునట్టి దానిచేత; బిష్టున్‌+ఓర్తున్‌= విజయుడిని ఓడిస్తాను; ఒండెన్‌+కృష్ణున్‌+ఓర్తు(న్‌)= అట్టుకాని 
పక్షంలో కృష్ణుడినైనా ఓడిస్తాను. 


తాత్సర్యం: అర్జునుడి అస్త్రవిద్యాబల పరిమాణం గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియునా? కృష్ణార్జునుల 
బలం, నా శక్తీ తెలిసినవాడిని కాబటే వాళ్ళను సంహరించగలననే నమ ్యకంతో ఉన్నాను. నా దగ్గర ఉన్న సర్చా స్తాన్ని 
నిత్యం భక్తితో గంధపుష్పాలతో పూజిస్తున్నాను. ఎంత బలవంతుడినైనా రూపుమాపగలిగిన ఆ దారుణాస్త్రంతో 
విజయుడినైనా సరే, లేకుంటే కృష్ణుడినైనా సరే ఓడించగలను. 


విశేషం: ఖాండవదహన సమయంలో అర్జునుడివలన తన తల్లి మరణించగా, అతడిపై పగబట్టిన అశ్వసేనుడనే నాగకుమారుడు 
శరం ఆకారాన్ని ధరించి కర్తుడివద్ల ఉంటున్నాడు. కర్షుడు దాన్ని బంగారుఒరలో ఉంచి నిత్యం అర్భన చేస్తున్నాడు. 
ac) యలు ac) — 


వ. భార్గవాస్త్రంబున నొక్కనిం బొరిపుత్తు నట్లు. గాక యాదవ పాండవ నివహంబులోనం గృష్టార్దనులయందు 
లక్ష్య విజయంబులు సుప్రతిష్టితంబులై యుండు; నయ్యిరువురం బొదివి పెనంగం గనుటకంటె మేలునుం 
గలదే? వారల గరుడ కపి ధ్వజంబులు€ జక్ర గాండీవంబులు బెండు మానుసులకు భీషణంబులు గాని నాకు 
బరితోషణంబులు వేవురు గోవిందులు( బదివేవురు పార్టులు. బన్నినం బోరెద; నీవు మహాయుద్ద 
కోవిదుండవు గామింజేసి వెజిచఅచి కాటు లజచెద; వక్కడి పక్షపాతంబునం బ్రేలెదవో యెటుంగ నింకనిట్టి 
మాటలాడితేని ప్రాణంబుల కొటి యొల్ల వని పలికి వెండియు.” 46 


ప్రతిపదార్థం: భార్గవ+అస్త్రంబునన్‌= భార్గవాస్త్రంతో; ఒక్కనిన్‌+పొరిపుత్తున్‌= ఒకరిని చంపుతాను; అట్టున్‌+కాక= అంతేకాక; 
యాదవ, పాండవ, నివహంబులోనన్‌= యాదవుల పాండవుల సమూహంలో; కృష్ణ+అర్జునులఅందున్‌= కృష్ణార్ణునులలో; లక్ష్మీ 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 167 


విజయంబులు= ఐశ్వర్యం, జయం; సుప్రతిస్టితంబులు+ఐ= చక్కగా నెలకొల్పబడినవై; ఉండున్‌= ఉంటాయి; ఆ ఇరువురన్‌= 
వారిద్దరిని; పొదిలి, పెనంగన్‌+కనుటకంటెన్‌= తాకి పోరటం కంటె; మేలునున్‌+కలదే?= మేలైన పని ఉన్నదా; వారల, గరుడ, 
కపిధ్వజంబులున్‌= శ్రీకృష్ణుడి గరుడధ్వజం, అర్జునుడి కపిధ్వజం; చ(క్రగాండీవంబులు= ఆయుధాలైన సుదర్శనచక్రం గాండీవం; 
బెండుమానుసులకున్‌= బలహీనులకు; భీషణంబులు కాని= భయం గొల్పేవికాని; నాకున్‌, పరితోషణంబులు= నాకు 
సంతోషకరములు; వేవురు, గోవిందులున్‌= వేయిమంది కృష్ణులు; పదివేవురు, పార్టులున్‌= పదివేలమంది అర్జునులు; పన్నినన్‌= 
ఎదురైనా సరే; పోరెద(న్‌)= పోరాడగలను; నీవు; మహాయుద్ద, కోవిదుడవు, కామిన్‌+చేసి= గొప్ప రణకౌశలం లేనివాడవు కాబట్టి; 
వెరచరచి= భయపడి; కాబులు+అబుచెదవు= కారుకూతలు పలుకుతున్నావు; అక్కడి పక్షపాతంబునన్‌= ఆ పాండవులపై 
పక్షపాతంతో; (పేలెదవో, ఎజుంగన్‌= ఈ కారులు (పేలుతున్నావేమో తెలియకున్నాను; ఇంకన్‌, ఇట్టిమాటలు, ఆడితి(వి)+ఏని= 
ఇకముందు ఇట్టా మాట్లాడితే; ప్రాణంబుల కొజ ఒల్లవు= నీ ప్రాణాలు దక్కవు; అని పలికి వెండియున్‌= అని ఇంకా (కర్ణుడు 
అనబోతున్నాడు) 


తాత్సర్యం: భార్గవాస్త్రంతో మరొకరిని సంహరించగలను. అంతేగాక ఐశ్వర్య, విజయాలకు నెలవులైన కృష్ణార్ణునులతో 
పోరు సల్పటం కంటె అదృష్టం ఏముంది! వారి ధ్వజాలను, ఆయుధాలను చూచి బెదరిపోయేవాడిని కాను నేను. 
వేయిమంది కృష్ణులు, పదివేలమంది పార్టులు ఎదురువచ్చినా పోరాడగల సామర్థ్యం నాకు ఉన్నది. రణవిద్యా కౌశలం 
ఎరుగని వాడవు కాబట్టి భయంతో నీవు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాండవ పక్షపాతంతో ఇట్టా 
పలుకుతున్నావేమో తెలియదు. నీ మాటలు ఇట్లాగే కొనసాగితే నీ ప్రాణాలు నీకు దక్కవు సుమా! 


కర్లుడు శల్యునిపై. గోపించి యతని దురాచారంబు లుగ్గడించుట (సం. 8-27-68) 


(ఈక 


“విను పాపదేశ సంజనితుండ వగు నీకు । దుర్దుద్ది గాక సద్దుద్ది కలదె? 
క్షత్రియాధమ! నీచ! కలదు లోకంబున | నా బాల గోపాలమైన వాక్య 

మతి కుటిలుండు సంగతుండు గాం డేమిటం । జెలికి గీడొనరించు. జెట్ట వలుకు 
దుష్టాత్మకుండు గడు€ గష్టుడు మద్రకుం | డనునంత వట్టు( బ్రత్యక్షమయ్యె; 


ఆ. వావి లేక యెల్ల వనితలు( బురుషులు€ ।; గలయమీకు నెగ్గుగాక యుండు 
మున్నుగల్లు పిదప( జన్నుబాలై పెరు(। గుదురు సెప్ప నేల గుణము లింక? 47 


ప్రతిపదార్థం: క్షత్రియ+అధమ!= క్షత్రియులలో అధముడా!; నీచ!= నీచుడా; విను; పాప, దేశ, సంజనితుండవు+అగు, 
నీకున్‌= పాపం నిండిన దేశంలో పుట్టిన నీకు; దుర్చుద్ధికాక, సద్బుద్దికలదె?= చెడుబుద్ది కాక మంచిబుద్ది ఉంటుందా; 
లోకంబునను= లోకంలో, ఆ బాలగోపాలమైన వాక్యము= చిన్న పెద్ద అందరూ పలికే మాట; కలదు= ఉంది; మద్రకుండు= 
మ(ద్రదేశీయుడు; దుష్ట+ఆత్మకుండు= దుష్టబుద్ధి; కడున్‌+కష్టుండు= మిక్కిలి నీచుడు; అతి, కుటిలుండు= ఎంతో కపటం 
కలవాడు; ఏమిటన్‌, సంగతు(డు కాడు= ఎందులోను చేరదగినవాడు కాదు; చెలికిన్‌= మిత్రుడికి; కీడు+ఒనరించున్‌= హాని 
చేస్తాడు; చెట్ట, పలుకున్‌= చెడుమాటలు మాట్లాడుతాడు; అనునంతవట్టున్‌= అనుకొనే మాటలన్నీ; ప్రత్యక్షము+అయ్యెన్‌= 
నిజమైనాయి; వావి, లేక= వరుసలేక; ఎల్లవనితలున్‌+పురుషులున్‌= స్తీ పురుషులందరు; కలయన్‌= కలియగా; మీకున్‌+ఎగ్గుకాక 
ఉండున్‌= మీకు దోషం కాదు; మున్ను, కల్లు, పిదపన్‌, చన్నుపాలు+ఐ= ముందు కల్లును ఆ తరువాత చనుబాలను (త్రాగి; 
పెరుంగుదురు= పెరుగుతారు; గుణములు+ఇంక చెప్పన్‌+ఏల?= మీ గుణాలు ఇంక ఏమని చెప్పాలి? 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శల్యా! నీవు 'క్షత్రియాధముడవు, నీచుడవు, పాపదేశంలో జన్మించినవాడవు అయిన నీకు దుర్చుద్దేకాని 
సద్బుద్ది ఎక్కడిది? మ।ద్రదేశంవారు చాలా దుష్టులు, దుర్మార్గవర్తనులు, మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు, 
ఎప్పుడూ చేరదీయతగనివారు అని అందరూ అనుకొనే మాటలు ఇప్పుడు నీలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మీ 
జాతిలో ఆడ మగ వావి వరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు 
మీరు. మీ గుణగణాలు ఇంకా ఏమని చెప్పాలి? 


విశేషం: మంద్రదేశంలోని దురాచారాల గురించి (మద్యపానం, వ్యభిచారం మొ) మూలభారతంలో విపులంగా (ప్రస్తావించబడింది. 
“మున్ను కల్లు పిదప చన్నుబాలు' చక్కని జాతీయం. 
క. పలువురకు. బుట్టి నిచ్చలు6 । గలు ద్రావుచు. బెరింగి యెట్లు గజతురు శీలం 

బులు నుచితము లగు భాషణ । ములు, నీ విమ్మాట లుడిగి పొదపొద మనికిన్‌. 48 
ప్రతిపదార్థం: పలువురకున్‌ పుట్టి= ఎందరికో జన్మించి; నిచ్చలున్‌= నిత్యమూ; కలు (తావుచున్‌= మద్యం సేవిస్తూ; 


పెరింగి= పెరుగుతూ; శీలంబులును= స్యత్రవర్తనలు; ఉచితములు+అగు భాషణములు= మంచిమాటలు; ఎట్టు కజతురు?= 
ఎట్లా నేర్వగలరు?; నీవు+-ఈ+మాటలు+జఉడిగి= నీవు ఈ మాటలు కట్టిపెట్టి; అనికిన్‌= యుద్దానికి; పొదపొదము= పదపద. 


తాత్పర్యం: ఎందరికో జన్మించి మద్యపానంతో పెరిగేవారికి మంచి నడవడి, మంచిమాటలు ఎట్టా అబ్బుతాయి? 
ఈ నీ మాటలు కట్టిపెట్టి రథాన్ని ముందుకు నడుపుము. 


చ. మటియొకం దేను జెప్పెద, నమానుష విక్రమలీల నల్గడం 
బటిపియు( జంపియున్‌ రిపునృపాలక సైన్యము రూ పడంచి మై 
దొజంగుట యొప్పదే? తనువు దూంటులుగా. బెఅవారి గెల్పుకో 
లుఅ దొకొ! నాదు పెం పుడుప నోపుదురే నిను బోంటు లెమ్మెయిన్‌? 49 


ప్రతిపదార్థం: మటి, ఒకండు+ఏను, చెప్పెదన్‌= మరొక్కమాట నేను చెప్పుతాను(విను); అమానుష, విక్రమలీల= మానవాతీత 
పరాక్రమంతో; రిపు, నృపాలక, సైన్యము= శత్రురాజు సైన్యాన్ని; నలు+కడన్‌+పణిపియున్‌= నాలుగు వైపులా పారద్రోలి; 
చంపియున్‌= సంహరించి; రూపు+అడంచి= రూపుమాపి; తనువు, తూ(టులు కాన్‌= శరీరం చిల్లులుపడగా; మై, తొఅంగుట= 
దేహాన్నివదలుట-అంటే మరణించుట; ఒప్పదే?= ఒప్పుకాదా!; పెజవారి గెల్పుకోలు= శతుపక్షం విజయం; ఉణదొకొ!= 
ఉచితమా!; నినుబోయులు= నీవంటి వారు; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; నాదు పెంపు+ఉడుపన్‌+ఓపుదురే?= నా విజృంభణాన్ని 


ఆపగలుగుతారా? 


తాత్సర్యం: ఇంకొక మాట చెపుతా వినుము. గొప్ప పరాక్రమంతో శత్రు సైన్యాన్ని నాశనం చేసి వీరమరణం 
పొందటం మేలుకదా! నీవు శత్రుపక్షం గెలుపును కోరటం న్యాయమా? నీ బోటివారు ఏ విధంగానూ నా యుద్దోత్సావోన్ని 
ఆపలేరు. 


వ. కినియించి గదం దలవగుల వ్రేటువడక యూరక తేరువోని మ్మనవుడు మద్రపతి యతని నవలోకించి. 
50 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 169 


ప్రతిపదార్థం: కినియించి= నన్ను కోపింపజేసి; గదన్‌+తలపగుల= గదచే తలటబ్రద్దలయ్యేటట్టు; (వ్రేటుపడక= దెబ్బతినక; 
ఊరక, తేరుపోనిమ్ము= అడ్డుచెప్పక రథంనడపు; అనవుడున్‌= అని అనగా; మద్రపతి= శల్యుడు; అతనిన్‌ అవలోకించి= 
కర్ణుడిని చూచి. 


తాత్సర్యం: నాకు కోపం తెప్పించి నా గదతో నీ తల బద్దలు కాకముందే మారుమాటాడక రథాన్ని ముందుకు 
తోలుము”" అని కర్ణుడనగా శల్యుడు అతడిని చూచి. 


ఆ. “హితము సెప్పందగనె యే నీకు? నదియును । గాక నీ రథంబు గడపుచుండి 

కౌరవాధినాథ కార్యార్ది నగు నాకు । నున్నరూపు సెప్పకుండ నగునె? 51 
ప్రతిపదార్థం: ఏన్‌+నీకున్‌= నేను నీకు; హితము= మేలు; చెప్పన్‌+తగనె?= చెప్పటానికి తగనా?; అదియును కాక= 
అంతేకాక; నీ, రథంబు, కడపుచు+ఉండి= నీ రథాన్ని తోలుతూ ఉండి; కౌరవ+అధినాథ= కురురాజైన దుర్యోధనుడి; 
కార్య+ఆర్థిన్‌+అగు, నాకున్‌= కార్యము చేయగోరిన నాకు; ఉన్నరూపు= వాస్తవం; చెప్పకుండన్‌+అగునె?= చెప్పకుండటం 


తగునా? 


తాత్సర్యం: దుర్యోధనుడికి సహాయం చేయగోరి నీకు సారథిగా ఉన్న నేను నీకు హితం చెప్ప తగునా? యథార్థం 
చెప్పకపోవటం న్యాయమా? 


ఉ. సారథి దక్షు(డై రథికసారము రథ్యబలంబు నాయుధో 

దారత మానమున్‌ రణవిధంబు నిమిత్త శుభాశుభత్వ ని 

ర్లారణమున్‌ మదిం గని హితం బెటింగించుట నీతి; గాన నీ 

వీరసమెత్త నోంబలికితేనియు.జెప్పుదు సూతనందనా! 52 
ప్రతిపదార్థం: సూతనందనా!= కర్ణా; సారథి= రథసారథి అయినవాడు; దక్షుండు+ఐ= సమర్భుడై; రథికసారము= రథికుడి 
శక్తి రథ్య, బలంబు= గుర్రాల బలం; ఆయుధ+ఉదారత= ఆయుధాల మేలిమి; మానమున్‌= పౌరుషమును; రణవిధంబు= 
యుద్దంతీరు; నిమిత్తశుభ+అశుభత్వ, నిర్దారణమున్‌= శకునాల శుభాశుభాల నిర్ణయాన్ని; మదిన్‌+కని= ఎరిగి; హితంబు+ 
ఎజీంగించుట= హితవు చెప్పటం; నీతి, కానన్‌= ధర్మం కాబట్టి; ఈవు+ఈరసము+ఎత్తన్‌= కోపగించి; నోన్‌+పలికితేనియున్‌= 
నొచ్చుకొనేటట్టు నీవు పలికినప్పటికీ; చెప్పుదున్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: సూతనందనా! కర్ణా! రథసారథి అయిన వాడికి రథికుడి బలం, పౌరుషం, ఆయుధాల మేలిమి, 
యుద్దవిధానం, అశ్యాల శక్తి శకునాల ఫలం మొదలైన విషయాలు బాగా తెలిసి ఉండాలి. ఆ తెలివితోనే నీకు హితం 
చెప్పుతున్నాను అట్లా చెప్పటం నీతి. కాబట్టి నీకు కోపం వచ్చి నన్ను నొవ్వ పలికినా నేను చెపుతాను. 


విశేషం: సారథి లక్షణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. సూతనందనా! అనేది కర్ణుడిని కించపరిచే సంబోధన. 


వ. ఏ నేమి తప్పు సేసిన గదం దలవగుల వ్రేసెదవు? నీ విట్లంటివి గదా యని హితోపదేశంబు సేయ మాన 
నేర్తునే? యిది యొక దృష్టాంతంబు వివరించెద వినుము; విని నీవు నా చెప్పినట్ల చేసితేనియు మేలు, 
సేయకుండినం గడు మే లని యి ట్లనియె. 53 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఏను+ఏమి, తప్పు, చేసిన= నేను ఏం తప్పు చేశానని; గదన్‌+తలపగుల, వ్రేసెదవు= గదతో నా తల (బ్రద్దలు 
చేస్తావు; నీవు+ఇట్టు+అంటివికదా, అని= నీవు ఇట్లా అన్నావని; హిత+ఉపదేశంబు= హితబోధ; చేయన్‌= చేయటం; మాననేర్తునే?= 
మానుతానా?; ఇది ఒక దృష్టాంతంబు= ఒక నిదర్శనం; వివరించెదన్‌+వినుము= వివరిస్తాను వినుము; విని, నీవు, నా చెప్పిన+ 
అట్ట చేసితి+ఏనియున్‌= నేను చెప్పినట్టుగా చేస్తేచాలు); మేలు=శుభం; చేయకుండినన్‌= చేయకపోయినా; కడుమేలు= 
ఎంతోమంచిది; అని; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: నేను ఏం తప్పు చేశానని గదతో నా తల బద్దలు చేస్తానంటున్నావు? నీవ ఇట్టా అంటున్నా వని నీకు 
హితబోధ చేయటం మానుకొంటానా! ఒక వృత్తాంతం చెబుతాను వినుము. విని నేను చెప్పినట్టు చేస్తే మేలు. 
చేయకుంటే అంతకంటె మేలు” అని శల్యుడు కర్టుడికి చెప్పసాగాడు. 


సీ, “అంబుధిలో నొక్క యలఘుతర ద్వీప । మున ధర్మవర్షినా( జను నరేంద్రు 
పురమున నొక వైశ్యవరు€ డధ్వరాది స । తృర్మరుండును శాంతిదాంతియుతు(డు6 
గరుణాపరుండు దాననిరతుండు ధన ధాన్య । శోభియు బహుపుత్ర లాభ విలసి 
తుండు నై వర్తించుచుండంగ నిలు సేరె | నొక కాకి; యతని పుత్రకులు దాని 


తే. కెంగిళులు పెట్టి కొనియాడ నెలమి. బెరింగి । క్రొవ్వి కడుమీటి యెట్టి పక్షులును దన్ను! 
బోల వనియెడు దుర్మానమునం దృణీక । రించి యది పెక్కు భంగుల6 గ్రీడ సలుపు. 54 


ప్రతిపదార్థం: అంబుధిలోన్‌= సముద్రంలోని; ఒక్క, అలఘుతర, ద్వీపమునన్‌= ఒక విశాల ద్వీపంలో; ధర్మవర్తినాన్‌+చను= 
ధర్మమూర్తివలె ఒప్పుతున్న; నర+ఇంద్రుపురమునన్‌= రాజనగరంలో; ఒక, వైశ్యవరుడు= ఒక వైశ్యశ్రేష్టుడు; అధ్వర+ఆది 
సత్‌+కర్మఠరుండును= యజ్ఞాలు మున్నగు సత్కర్మలు చేసేవాడును; శాంతి, దాంతియుతుండున్‌= శాంతుడు, ఇంద్రియనిగ్రహం 
కలవాడును; కరుణాపరుండు= దయాబుద్దియు; దాననిరతుండు= దానాలు చేసేవాడును; ధనధాన్యశోభియున్‌= 
భాగ్యవంతుండును; బహుపుత్రులాభ విలసితుండును+ఐ= పెక్కుమంది పుత్రులుండటం అనే లాభంచేత ఒప్పుతున్నవాడును 
అయి; వర్తించుచుండంగన్‌= నివసిస్తూ ఉండగా; ఒక కాకి; ఇలు, చేరెన్‌= (అతడి) ఇంటికి వచ్చింది; అతని, పుత్రకులు= 
ఆ వైశ్యుడి కుమారులు; దానికిన్‌= ఆ కాకికి; ఎంగిళులు, పెట్టి= ఎంగిళ్ళుపెట్టి; కొనియాడన్‌= పొగడగా; అది= ఆ కాకి; 
ఎలమిన్‌+ పెరింగి= సంతోషంతో పెరుగుతూ; కక్రొవ్వి= గర్వించి; కడున్‌+మీజి= మిక్కిలి అతిశయించి; ఎట్టి, పక్షులును= 
ఎటువంటి పక్షులుకూడా; తన్నున్‌+పోలవు+అనియెడు= తనకు సాటిరావనే; దుః+మానమునన్‌= దురహంకారంతో; తృణీకరించి= 
లక్ష్యపెట్టక; పెక్కుభంగులన్‌= పలువిధాలుగా; క్రీడ, సలుపున్‌= విహరించసాగింది. 


తాత్పర్యం: సముద్రంలో-ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు 
యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతుండేవాడు. పెక్కుమంది పుత్రులతో, 
భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తుండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి 
ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగిళ్ళతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవీ తనకు సాటిరావన్న 
దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. 


వ. ఇట్లు విహరించుచుండ నొక్కనాండు గొన్ని హంసంబులు పక్షబలంబున సుపర్జుతో సరిసేయం దగునట్టివి 
సముద్రంబు చేరువ6 జనం గని యా కోమటికొడుకు లక్కాకంబునకు వానిం జూపి యి ట్లనిరి. 55 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 171 
ప్రతిపదార్థం: ఇట్టు, విహరించుచుండన్‌= ఆ కాకి ఇట్టా విహరిస్తూ ఉండగా; ఒక్కనాండు= ఒకరోజు; పక్షబలంబునన్‌= రెక్కల 
బలంలో; సుపర్గుతోన్‌= గరుడుడితో; సరిచేయన్‌+తగునట్టివి= సమానమైనట్టివి అయిన; కొన్ని, హంసంబులు= కొన్ని 
హంసలు; సము(ద్రంబు చేరువన్‌= సముద్రం దగ్గరగా; చనన్‌+కని= రాగా చూచి; ఆ కోమటి కొడుకులు= వైశ్యపుత్రులు; 
ఆ+కాకంబునకున్‌= ఆ కాకికి; వానిన్‌+చూపి= హంసలను చూపి; ఇట్టు+అనిరి= ఇట్లా అన్నారు: 


తాత్సర్యం: ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుడితో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు 
సముద్రాన్ని చేరవచ్చాయి. వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇట్టా అన్నారు: 


క. 'పులుంగులలో నీ వెక్కుడు; । విలసద్గతి నంచ లిట్లు వినువీథిం. గరం 
బెలమిం జనియెడు వీనిం | గలసి పటచి గెలువవలదె గతుల బహులతన్‌? 56 


ప్రతిపదార్థం: నీవు; పులుగులలోన్‌= పక్షులన్నింటిలో; ఎక్కుడు= గొప్పదానివి; అంచలు= హంసలు; విలసత్‌+గతిన్‌= 
ఒప్పయిన గమనంతో; ఇట్లు= ఈ విధంగా; వినువీథిన్‌= ఆకాశమార్గంలో; కరంబు+ఎలమిన్‌= కడువేడ్కతో; చనియెడున్‌= 
తిరుగుతున్నాయి; గతుల బహులతన్‌= వివిధగతులలో; వీనిన్‌+కలసి= హంసలతో కలిసి; పజచి= పరుగెత్తి; గెలువవలదె!= 


గెలువరాదా! 


తాత్సర్యం: 'హంసలు ఆకాశవీధిలో కడు వేడుకతో (ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు 
పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి.” 


వ. అని తారతమ్య జ్ఞానహీను లగు నయ్యల్పబుద్దులు సెప్పిన, నుచ్చిష్ట దర్పితం బగు నదియును మౌర్థ్యంబునం 
దానంతటి దాన నని తలంచి వానిదెసకుం జని మనంబున వీనిలో మేటి యెయ్యదియో యనుచుం జేరి, 
తన చూడ్మికి వచ్చిన యంచం బురుడించి, పజతము రమ్మని పిలిచిన, నయ్యంచలన్నియు నిలిచి పెలుచ 
నవ్వి యవ్వాయసంబున కి ట్లనియె. 57 


ప్రతిపదార్థం: అని, తారతమ్యజ్ఞానహీనులు+అగు= ఎక్కువ తక్కువలను గూర్చిన జ్ఞానం లేనట్టి; ఆ+అల్పబుద్దులు= ఆ 
తక్కువ తెలివిగలవారు; చెప్పినన్‌= చెప్పుగా; ఉచ్చిష్ట దర్శితంబు+అగు+అదియును= ఎంగిళ్ళు తిని గర్వంతో ఉన్న ఆ కాకి; 
మౌర్థ్యంబునన్‌= మూర్ధత్వంతో; తాను+అంతటిదానను+అని, తలంచి= తాను అంత గొప్పదానినే అని భావించుకొని; వాని 
దెసకున్‌+చని= ఆ హంసలున్న దిశకు వెళ్ళి; మనంబునన్‌= తన మనసులో; వీనిలో మేటి ఏ+ఆదియో= వీనిలో గొప్ప హంస 
ఏదో; అనుచున్‌+చేరి= అనుకొంటూ వాటిని సమీపించి; తన, చూడ్కికి, వచ్చిన, అంచన్‌= తన దృష్టిని ఆకర్షించిన ఒక 
హంసను; పురుడించి= తనకు సాటిగా తలంచి; పణతము= పరుగెత్తుదము; రమ్ము+అని, పిలిచినన్‌= రమ్మని పిలువగా; 
ఆ+అంచలు+అన్నియున్‌= ఆ హంసలన్నీ; నిలిచి= వచ్చిచేరి; పెలుచన్‌ నవ్వి= బిగ్గరగా నవ్వి; ఆ+వాయసంబునకున్‌= ఆ 
కాకితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాయి; 


తాత్సర్యం: అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్ళు తిని గర్వించిఉన్న మూర్థమైన ఆ 
కాకి, తాను అంతటిదాననే అని తలంచి, ఆ హంసలను దగ్గరకు వెళ్ళి, వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి, 
తనతో సమానంగా పరుగెత్తుమని అడుగగా, ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి: 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. “మానససరసి వసింతు మ । హీనబలము జవము. బక్షు లెల్లను బొగడం 


గా నెందు దిరుగుదుము; ద । వ్వైనను ఖేదంబు లేదు హంసల మగుటన్‌. 58 


ప్రతిపదార్థం: మానస సరసిన్‌ వసింతుము= మానస సరోవరంలో నివసిస్తాము; అహీనబలమున్‌, జవమున్‌= అమితమైన మా 
బలమును వేగమును; పక్షులు+ఎల్లను= పక్షులన్నీ; పొగడంగాన్‌= (ప్రశంసించగా; ఎందున్‌+తిరుగుదుము= ఎక్కడైనా 
తిరగగలవారము; హంసలము+అగుటన్‌= హంసలం కాబట్టి; దవ్వు+ఐనను= దూరమైనా; ఖేదంబు లేదు= బాధ లేదు. 


తాత్సర్యం: మానససరోవరం మా నివాసం. మా బలాన్నీ, వేగాన్నీ చూచి పక్షులన్నీ పొగడే విధంగా ఎంత 
దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. 


విశేషం: హిమవత్సర్వత ప్రాంతంలోని మానస సరస్సులో హంసలు నివసిస్తుంటాయనీ, ఇతర బుతువులలో వేరు (ప్రాంతాలకు 
వెళ్ళినా శరదృతువు రాగానే తిరిగి మానససరోవరం చేరుకుంటాయనీ ప్రసిద్ది. 


వ. ఇట్టి మాయందును. 59 


తాత్సర్యం: ఇటువంటి మాలో కూడా. 


క బలశాలి యైన హంసము. । బిలిచితి పురుడించి పాటి బేలతనమునన్‌; 
గలవే యింతకు మును హం । సలతో బురుడించు వాయసంబులు జగతిన్‌. 60 
ప్రతిపదార్థం: బలశాలి అయిన హంసమున్‌= ఎంతో బలవంతురాలయిన హంసను; పురుడించి పాజన్‌= నీతో పోటీగా 


పరుగెత్తుటకు; బేలతనమునన్‌= అమాయకత్వంతో; పిలిచితి(వి)= పిలిచినావు; జగతిన్‌= లోకంలో; హంసలతో(న్‌) పురుడించు= 
హంసలతో సాటి రాగల; వాయసంబులు= కాకులు; ఇంతకున్‌+మును, కలవే?= ఇంతకుముందు ఉన్నాయా? 


7. 


తాత్పర్యం: మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో 
సాటిరాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా? 


సీ,  అనుటయు. గాక మిట్లను హంసములతోడ, । “గతులు నూటొక్కటి గలవు వాన 
నొక్కటొక్కట శతయోజన వ్యాప్తి నే | మెజియుదు. బొడవుగా మీంది కెగసి 
చనుట యచ్చటినుండి చక్క నేలకు జోడు । వట్టి డిగ్గుట దూరపాత భంగి 
సంగతి పరువడి చారులీలా గతి | వక్రయానము వలయక్రనుంబు 


ఆ. _ లోనుగాంగ నెట్టు లైనను మీకోరి | నట్ల పణచి మేటి యంచ యైన 
దాని నిపుడ గెలుతు(; దక్కటి యంచలు | భయము వొందం గాకి పదుపు వొంగ.’ 61 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని హంసలు పలుకగా; కాకము= కాకి; హంసములతోడన్‌ ఇట్టు+అనున్‌= హంసలతో ఇట్టా 
అన్నది; గతులు నూట+ఒక్కటి కలవు= నూట ఒక్క విధములైన గమనము లున్నాయి; వానన్‌+ఒక్కట+ఒక్కటన్‌= ఒక్కొక్క 
గమనంలో; నేన్‌= నేను; శతయోజనవ్యాప్తి= నూరు ఆమడల దూరం; మెజయుదున్‌= (ప్రకాశిస్తాను (పరుగెత్తగలను); 
పొడవుగాన్‌ మీందికిన్‌+ఎగసి చనుట= పొడవుగా పైకి ఎగిరి వెళ్ళటం; అచ్చటినుండి= పై నుండి; చక్కన్‌= చక్కగా; నేలకున్‌+ 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 173 
జోడు+పట్టి డిగ్గుట= (అదే విధంగా) భూమిమీదికి సమానంగా దిగటం; దూరపాతభంగి సంగతి= దూరంగా పడుతూ వెళ్ళే 
పద్దతి; పరువడిన్‌= (క్రమంగా; చారు, లీలాగతిన్‌= మనోహరమైన నడకతో; వక్రయానము= వంకరగా వెళ్ళటం; వలయ(క్రమంబు= 
గుండ్రంగా తిరగటం; లోనుగాంగన్‌= మున్నగునవి; ఎట్టులు+ఐనను= ఏ విధములైనా; మీ కోరిన+అట్ట, పబిచి= మీరు కోరిన 
విధంగా ఎగిరి; మేటి అంచ+ఐన= ఎంత గొప్ప హంస అయినా; తక్కటి, అంచలు= మిగతా హంసలు; భయము+పొందన్‌= 
భయపడేటట్టుగా; కాకి, పదుపు+పొంగన్‌= కాకుల సమూహం ఆనందంతో పొంగిపోగా; దానిన్‌+ఇపుడు+అ గెలుతున్‌= ఆ 
హంసను ఇపుడే గెలుస్తాను. 


తాత్పర్యం: అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇట్టా అన్నది: 'నూట ఒక్క గతులు వేటిలోనైనా 
నేను నూరు ఆమడల దూరం వెళ్ళగలను. పొడవుగా మీదికి ఎగిరి అదే విధంగా నేలకు దిగి రాగలను. మనోహర 
గతులతో వంకరగా, వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. 
మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగ, కాకులు నన్ను చూచి పొంగిపోయేటట్లుగ దానిని గెలుస్తాను. 


విశేషం: పక్షుల నడకలను పేర్కొనటంలో తిక్కన సూక్ష్మపరిశీలన, లోకజ్ఞత సువ్యక్తమౌతున్నాయి. యోజనము= నాలుగు 
కోసుల దూరం (ఆమడ). 
కాకము హంసముతో సముద్రముమీ(ద( బజచి భంగపడుట (సం. 8-28-27) 


వ. అనుటయు విని ము న్నాహూతం బైన హంసం బక్కాకంబు నాలోకించి. 62 


ప్రతిపదార్థం: అనుటయున్‌+విని= అనగా విని; మున్ను+ఆహూతంబు+ఐన= ముందు పిలువబడిన; హంసంబు= హంస; 
ఆ+కాకంబున్‌+ఆలోకించి= ఆ కాకిని చూచి. 


తాత్సర్యం: కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. 'నూటుగతుల నీవు వాజుదే నన్నియు । నెఖుంగం బులుంగు లెల్ల నెట్లు వాటు 
నడరి యాకసమున నిడుబాట నట్ల పా। బుదము రమ్ము జలధి చదల' ననిన. 63 


ప్రతిపదార్థం: నూజుగతులన్‌= నూరు నడకలలో; నీవు పాణుదు+ఏన్‌= నీవు ఎగురగలిగితే; అన్నియున్‌+ఎయింగన్‌= అవి 
అన్నీ నాకు తెలియవు. పులుంగులు+ఎల్లన్‌= అన్నిపక్షులు; ఆకసమునన్‌= ఆకాశమార్గమునందు; అడరి= అతిశయించి; 
నిడుబాటన్‌= చక్కగా; ఎట్టుపాణున్‌= ఎట్టా పరుగెత్తుతాయో; జలధి, చదలన్‌= సముద్రంమీది ఆకాశంలో; అట్ల పాణుదము 
రమ్ము= అట్లా ఎగురుదాము రమ్ము; అనినన్‌= అనగా; 


తాత్పర్యం: నూరుగతులలో పరుగెత్తగలనన్నావు గదా. అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా 
ఎట్లా ఎగురుతాయో అట్లా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము” అని హంస పలుకగా. 


విశేషం: హంస మాటలలో వినయంతో కూడిన ఆధిక్యం, హుందాతనం గోచరిస్తున్నాయి. 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అయ్యెడం గూడిన కాకంబు లపహసించి “శతప్రకారగతి యగు దీనితో నకయాన పర్యవసానహీన 
సముత్సాహ దోహలి వగు నీ వెట్లు మచ్చరించెదవు; పిచి భంగపడియెదవు గాక' యనుటయు, నమ్మరాళం 
బా గమిం బాసి పటివ( దొడంగినం దోన యవ్వాయసంబునుం బటబిచె; నిట్లు రెండును మున్నీటిపై మిన్ను 
దటిసి పాటునట్టియెడ. 64 


ప్రతిపదార్థం: ఆ+ఎడన్‌+కూడిన, కాకంబులు= అక్కడ గుమిగూడిన కాకులు; అపహసించి= ఎగతాళిచేసి; శత(ప్రకారగతి 
అగు దీనితోన్‌= నూరుగతులలో సంచరించగల ఈ కాకితో; ఏకయాన పర్యవసాన= ఒక్క నడకలో మాత్రమే; హీనసముత్సాహ 
దోహలివి+అగు నీవు= అల్బోత్సాహ సంరంభం గల నీవు; ఎట్టు మచ్చరించెదవు?= ఎట్టు పోటీపడతావు?; పఅచి= పరుగెత్తి; 
భంగపడియెదవు గాక= అవమానం పాలగుదువు కాని; అనుటయున్‌= అనగానే; ఆ+మరాళంబు= ఆ హంస; ఆ గమిన్‌+పాసి= 
ఆ గుంపును విడిచి; పజవన్‌ తొడంగినన్‌= పరుగెత్తసాగగా; తోన్‌+అ= వెంబడి; ఆ+వాయసంబునున్‌+పబుచెన్‌= ఆ కాకి 
కూడా ఎగిరింది; ఇట్టు, రెండును= హంస, కాకి; మున్నీటిపైన్‌= సముద్రంపై గల; మిన్ను దటిసి= ఆకాశాన్ని సమీపించి; 
పాణునట్టి ఎడన్‌= పరుగెత్తుతున్న సమయంలో. 


తాత్సర్యం: అక్కడ చేరిన కాకులు శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం 
పాలు కావలసిందే కాని, ఏ విధంగా సాటి కాగలవు” అని హంసను పరిహసించగా, ఆ హంస మారుమాటాడక 
వాటిని వదలి సము[ద్రం పైమార్గంలో పరుగెత్తసాగింది. కాకికూడా దానిని వెంబడించింది. ఈ విధంగా రెండూ 
పోటీపడి ఎగురుతూ ఉండగా. 


క రాయంచ మందగతి( జను | వాయస మతితీవ్రభంగి వలను మెజసి లీ 
లాయితము లొప్ప బహుగమ । నాయాసము నొంది పటిచు నగ్గలిక మెయిన్‌. 65 


ప్రతిపదార్థం: రాయంచ= రాజహంస; మందగతిన్‌+చను= మందగమనంతో వెళ్ళుతున్నది; వాయసము= కాకి; అతి 
త్రీవ్రభంగిన్‌= మిక్కిలి వేగంగా; వలను మెజసి= నేర్చు చూపుతూ; లీలా+ఆయితములు+ఒప్పన్‌= విలాస క్రీడలతో; అగ్గలిక 
మెయిన్‌= ఉత్సాహంతో; బహుగమన+ఆయాసమున్‌= వివిధ గతులవలన కలిగిన అలసటను; ఒంది= పొంది; పజచున్‌= 
పరుగెత్తుతున్నది. 


తాత్సర్యం: రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెళ్ళుతుంటే, వాయసం ఉత్సాహంతో (క్రీడావిలాసంతో 
తన నేర్పులు చూపుతూ వివిధగతులలో వేగంగా వెళ్ళటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. 


ఆ. ఎలమి( గడచి పోవు. బిలుచు€ గ్రమ్మటి వచ్చి | ముక్కు ముక్కు మీంద మోపు జుట్టు 
నేచి తిరుగు నీ(క లీకలతో రాయు । నోరయు. జిత్రగతుల మురియు నవ్వు. 66 


ప్రతిపదార్థం: ఎలమిన్‌+కడచివోవున్‌= ఆనందంతో (హంసను) దాటిపోతుంది; (క్రమ్మణతి వచ్చి పిలుచున్‌= తిరిగివచ్చి 
పిలుస్తుంది; ముక్కుమీద ముక్కు మోపున్‌= ముక్కుమీద ముక్కు ఉంచుతుంది; చుట్టున్‌+ఏచి తిరుగున్‌= చుట్టూ 
విజృంభించి తిరుగుతుంది; ఈంకలు+ఈంకలతోన్‌, రాయున్‌= (తన) ఈకలతో (హంస) ఈకలను రాసేది; చిత్రగతుల 
ఒరయున్‌= చిత్రమైన గతులతో తాకుతుంది; మురియున్‌= మురిసిపోతుంది; నవ్వున్‌= నవ్వుతుంది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 175 


తాత్సర్యం: ఆ కాకి హంసను దాటిపోయి తిరిగివచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలను 
ఈకలతో రాసేది. దానిచుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ 
నవ్వేది. 


విశేషం: మిడిసిపాటు నిండిన కాకి చేష్టలు పొడిమాటల్లో స్వాభావికంగా చిత్రితమైనాయి. 


వ. _ ఇవ్విధంబునం గాకం బనేక ప్రకార ప్రసరణ చతురంబై సంచరించుటం జూచి ముదితంబు లైన వాయసంబు 
లధిక స్వరంబుల మెజియుచు హంసంబుల గేలికొని నవ్వుచు దరువులపయిం ద్రుళ్లి త్రుళ్ల యాడుచు 
“'మరాళంబు పరాభవంబు( బొందెడు. జూడుం) డని పెద్ద యెలుంగునం బలుకుచుండ€ దదీయ కలకలం 


బాలించి హంసంబు భరితోత్సాహం బై. 67 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ విధంగా; కాకంబు= కాకి; అనేక (ప్రకార= వివిధములైన; ప్రసరణ చతురంబు+ఐ= 
గతుల నేర్పు కలిగినదై; సంచరించుటన్‌+చూచి= పరుగెత్తటం చూచి; ముదితంబులు+ఐన వాయసంబులు= సంతోషించిన 
కాకులు; అధికస్వరంబులన్‌, మెణయుచున్‌= పెద్దగా అరిచి (ప్రకాశిస్తూ; హంసంబులన్‌= హంసలను; గేలికొని నవ్వుచున్‌= 
గేలిచేస్తూ నవ్వుతూ; తరువుల పయిన్‌= చెట్లపై; (త్రుళ్ళి తుళ్ళి ఆడుచున్‌= గంతులు వేస్తూ; మరాళంబు= హంస; 
పరాభవంబున్‌+పొందెడున్‌= అవమానం పాలవుతుంది; చూడుండు+అని= చూడండి అని; పెద్ద ఎలుంగునన్‌ పలుకుచుండున్‌= 
పెద్ద గొంతుతో అంటూ ఉండగా, హంసంబు= హంస; తదీయ కలకలంబు= వాటి అరపులు; ఆలించి= విని; భరిత+ 


ఉత్సాహంబు+ఐ= నిండు ఉత్సాహం కలదై. 


తాత్పర్యం: కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు, సంతోషంతో 
అరుస్తూ హంసలను గేలిచేస్తూ చెట్లపై గంతులు వేయసాగాయి. 'హంస ఓడిపోతుంది" అని పెద్ద గొంతులతో 
అరవసాగాయి. వాటి అరపులు విన్న హంస నిండు ఉత్సాహంతో- 


క _ పొడవునకు నెగసి యెప్పటి । పడమటి దెస నిగిడి పెలుచం బజచినం గూడం 
గడు రయమున( జని యంచం । గడవంగా కీలకటిచి కాకము పాటున్‌. 68 
ప్రతిపదార్థం: పొడవునకున్‌+ఎగసి= నిలువుగా పైకి ఎగిరి; ఎప్పటి పడమటి దెస నిగిడి= మునుపటివలె పడమరదిక్కున వెళ్ళి; 


పెలుచన్‌+పబిచినన్‌= అధికవేగంతో పారగా; కాకము= కాకి; కూడన్‌= వెంబడి; కడురయమునన్‌+చని= మిక్కిలి వేగంగా 
వెళ్ళి; అంచన్‌+కడవన్‌+కాక= హంసను దాటశక్యంగాక; ఈలకబచి= ఊపిరి బిగబట్టి; పాజున్‌= పరుగెత్తింది. 


తాత్సర్యం: పొడవుగా పైకి ఎగిరి పడమటివైపు పారగా, కాకి కూడ దానివెంట వేగంగా వెళ్ళి ఆ హంసను 
దాటటానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరుగెత్తసాగింది. 


వ. పాటిపాటి డయ్యుటయు నయ్యంచ యుదంచిత త్వరితగమన కళా వైదగంబు మెబియం బటిచిన బీటువడి 
కాకం బాకులాంతరంగంబును వికలాంగంబును నై యిట్లని వితర్మించు. 69 


ప్రతిపదార్థం: పాటి, పాణి, డయ్యుటయున్‌= పరుగెత్తి పరుగెత్తి అలసిపోగా; ఆ+అంచ= ఆ హంస; ఉదంచిత= ఒప్పయిన; 
త్వరితగమన కళావైదగ్గ్యంబు= శీఘ్రగమన చాతుర్యం; మెజయన్‌+పజచినన్‌= చూపుతూ పారగా; కాకంబు= కాకి; బీణువడి= 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


దిటవు కోల్పోయి; ఆకుల+అంతరంగంబును= చెదరిన మనసు; వికల+అంగంబునున్‌+ఐ= శక్తి కోల్పోయిన శరీరం కలదై; 
ఇట్టు+అని= ఈ విధంగా; వితర్కించున్‌= ఆలోచించసాగింది. 


తాత్సర్యం: హంస, శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా, దానితోపాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి 
శక్తికోల్ళోయి బలహీనమయి మనసు కలతనొందగా ఇట్టా చింతించసాగింది. 


క నేరక తొడరితిం గాల్మొన | భూరుహములు లతలు గిరులు బొద లేమియు లే; 

వారయ బహుసత్త్వ మయము । వారిధి డిగి సో(కినపుడ వలయుం బొలియన్‌.' 70 
ప్రతిపదార్థం: నేరక, తొడరితిన్‌= తెలియక పందానికి పూనుకొన్నాను; కాల్కొనన్‌= కాలుపెట్టటానికి; భూరుహములు= చెట్టు; 
లతలు= తీగలు; గిరులున్‌= కొండలు; పొదలు+ఏమియున్‌, లేవు= పొదలు ఏవీ లేవు; వారిధి= సముద్రం; ఆరయన్‌= 


చూడగా; బహుసత్య్యమయము= పెక్కు జంతువులతో నిండినది; డిగి సోకినపుడు+అ= దిగగా అవి ముట్టుకుంటేనే; పొలియన్‌ 
వలయున్‌= చనిపోవాలి. 


తాత్పర్యం: “ఎరుగక హంసతో పోటీకి సిద్దపడ్డాను. కాలు నిలపటానికి మార్గంలో చెట్టు, తీగలు, పొదలు, గట్టు 
ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు.” 


వ.  అనుచుదీన మానసం బయి భయంబునం గలంగి దప్పి సొగసి యవశత నంతకంతకు డిగుచున్న యక్కాకిం 
గనుంగొని కలహంసం బి ట్లనియె. 71 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ; దీనమానసంబు+అయి= దిగులు చెందిన మనసు కలదై; భయంబునన్‌+కలంగి= 
భయంతో కలతచెంది; డప్పిన్‌+సొగసి= దాహంతో అలసి; అవశతన్‌= వశంతప్పి; అంతకున్‌+అంతకున్‌, డిగుచున్న= మెల్లమెల్లగా 
దిగుతున్న; ఆ+కాకిన్‌= ఆ కాకిని; కనుంగొని= చూచి; కలహంసంబు+ఇట్టు+అనియెన్‌= రాజహంస ఇట్టా అన్నది. 


తాత్సర్యం: అని అనుకొంటూ దిగులుతో, భయంతో కలతచెందిన మనసు గలదై కాకి, దప్పితో వశంతప్పి 
క్రమంగా క్రిందికి దిగసాగింది. దాన్ని చూచిన హంస ఇట్టా అంటున్నది. 


ఆ. “నీ వనేకగతులు నే ర్తిది యే గతి(। జనుట చెపుమ వాయసంబ! యేను 
గడవ నరిగి పిలువంగా నేల తడసెద? । వెజక లేటి కిట్టు లెడల విడువ?” 72 


ప్రతిపదార్థం: వాయసంబ!= ఓ కాకమా!; ఏను= నేను; కడవన్‌+అరిగి= (నిన్ను) దాటిపోయి; పిలువన్‌కాన్‌= పిలువగా; ఏల 
తడసెదవు?= ఎందుకు ఆలస్యం చేస్తున్నావు?; ఎఅకలు= రెక్కలు; ఇట్టులు= ఈ విధంగా; ఎడలన్‌+విడువన్‌= (నీకు) 
దూరమైపోయినట్టు విడవటం; ఏటికిన్‌?= ఎందుకు?; నీవు, అనేకగతులు= ఎన్నో నడకలు; నేర్తు(వు)= నేర్చినదానవు; ఇది, 
ఏ గతిన్‌ చనుట= ఏ నడకతో వెళ్ళుటో; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: 'ఓ వాయసమా! నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు 
నీకు దూరమైపోయినట్లు చాస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో చెప్పుతావా?” 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 177 
విశేషం: నూటొక్క గతులలో ఆరితేరినదానను(63ప.) అన్న కాకి మాటలకు బదులుగా ఇది ఎత్తిపొడుపు. 


వ. అనియె నట్టియెడ. 73 


ప్రతిపదార్థం: అనియెను; అట్టిఎడన్‌= అప్పుడు. 
తాత్సర్యం: అని హంస కాకితో హేళనగా పలుకగా, అప్పుడు. 


క తలకొని జలములు పక్షం । బులు దుండము దో(క సోంక బొరింబొరి నెగయన్‌ 

బలమలటి మెయి దిగంబడంగా | సొలసి యగయలేక వాయసుండు వెగడొందెన్‌. 74 
ప్రతిపదార్థం: తలకొని= పూని; జలములు= సముద్ర జలాలు; పక్షంబులు= రెక్కలు; తుండము= ముక్కు; తో(క= తోకను; 
సోంకన్‌= తాకగా; పొరిన్‌ పొరిన్‌+ఎగయన్‌= మాటిమాటికి ఎగిసిపడగా; బలము+అణి= బలము నశించి; మెయి 
దిగబడణగాన్‌= శరీరం (క్రిందికి (వాలగా; వాయసు(డు= కాకి; సొలసి= అలసి; ఎగయ లేక= ఎగర లేక; వెగడు+ఒందెన్‌= 
భయపడెను. 


తాత్సర్యం: సముద్ర జలాలు రెక్కలను, ముక్కును, తోకను తాకుతూ ఉండగా, మాటిమాటికి మీదికి ఎగురుతూ, 
బలహీనపడి (క్రిందికి వాలుతూ ఉండగా - అలసిపోయి ఎగురలేక భయపడింది. 


విశేషం: 'వాయసు(డు” అన్న మాటలో గర్వంతో కన్నూమిన్నూ కానని “మానవుడు” స్ఫురిస్తాడు. 


వ. ఇట్లు మున్నీటి నీటి పయింబడి యగ్గలం బగు దురవస్థకు బెగ్గలంబు నొందు కాకంబు నాలోకించి 
“పలుకనగుం గాక; పలికినట్ల యెవ్వరికిం జేయ. దీరు? బని తీరెంగదా' యనిన రాయంచకు న క్మాకం బి 
ట్లనియె. 75 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మున్నీటి నీటి పయిన్‌+పడి= సముద్రజలంమీద పడి; అగ్గలంబు+అగు దురవస్థకున్‌= 

మిక్కిలి హీనస్థితికి; బెగ్గలంబున్‌+ఒందు= భయపడుతున్న; కాకంబున్‌+ఆలోకించి= కాకిని చూచి; పలుకన్‌+అగున్‌+కాక= 

(మాటలు) పలుకవచ్చునుకాని; పలికిన+అట్టు+అ= పలికినట్టుగానే; ఎవ్వరికిన్‌+చేయన్‌+తీరున్‌?= చేయటానికి ఎవరికి 


వీలవుతుంది?; పని తీరెన్‌+కదా అనినన్‌= నీ పని ముగిసింది కదా అనగా; రాయంచకున్‌= రాజహంసతో; ఆ+కాకంబు+ 
ఇట్టు+అనియెన్‌= ఆ కాకి ఇట్లా అన్నది: 


తాత్పర్యం: ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీదపడి, తన బలహీనస్థితికి భయపడుతున్న కాకిని చూచి 
రాజహంస ఇట్లా అన్నది: “మాటలు ఎన్నయినా చెప్పవచ్చు. కాని చెప్పినదంతా చెయ్యటం ఎవరికి సాధ్యమౌతుంది. 
గొప్పలు పలికిన నీ పని అయిపోయింది కదా!” అన్న హంస మాటలు విని కాకి ఇట్లా అంటున్నది: 


క _ 'ఎంగిళులు గుడిచి క్రొవ్వునం । బొంగిన మెయితోడ గర్వమునఈ దిరుగుచు నా 
కుం గలదె యెందు నెదురు? వి । హంగమ పతి నైన గెలుతు' నని మును దలంతున్‌. 76 


ప్రతిపదార్థం: ఎంగిళులు, కుడిచి= ఎంగిళ్ళు తిని; (క్రొవ్వునన్‌+పొంగిన మెయితోడన్‌= కొవ్వుతో బలసిన దేహంతో; గర్వమునన్‌ 
తిరుగుచున్‌= గర్వంగా తిరుగుతూ; నాకున్‌= నాకు; ఎందున్‌= ఎక్కడైనా; ఎదురు కలదె?= ఎదురు ఉన్నదా?; విహంగమపతిన్‌+ 
ఐనన్‌= పక్షిరాజైన గరుడుని కూడా; గెలుతును+అని= గెలువగలనని; తలంయయదున్‌= ఇంతకుముందు భావించాను. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎంగిళ్ళు తిని, బలిసిన దేహంతో గర్వించి, నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని 
సైతం ఓడించగలనని తలచేదానిని. 


క నా కొలంది యిప్పుడెలింగితి | నీ కరుణాలోకనంబు నిగిడించి శర 
ణ్యా! కావు నన్ను మగుడం । గాకులలో. గలుప( దగవు గాదే నీకున్‌? 77 


ప్రతిపదార్థం: నా కొలది ఇప్పుడు+ఎరిగితిన్‌= నా పరిమితి ఇప్పుడు తెలిసికొన్నాను; శరణ్యా!= శరణు పొందదగినవాడా!; 
నీ కరుణా+ఆలోకనంబు= నీ దయాదృష్టిని; నిగిడించి= (ప్రసరించి; కావు= రక్షించు; నన్నున్‌; మగుడన్‌= మళ్ళీ; కాకులలోన్‌= 
కాకుల్లో; కలుపన్‌= చేర్చగా; నీకున్‌= నీకు; తగవు కాదే?= న్యాయం కదా! 


తాత్పర్యం: నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకొన్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయ చూపి నన్ను 
రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా. 


వ. అని యిత్తెిఖంగున. 78 
తాత్పర్యం: అని ఈ విధంగా. 


క. ఆకులత. బొంది పలుకుచు. । గాకా యని చంచు. దెజచి కడు నజచుచు నీ 
రాకరమున మునింగెడు న । క్కాకిం గని హంస పరమకారుణ్యమునన్‌. 79 


ప్రతిపదార్థం: ఆకులతన్‌+పొంది= కలతచెంది; కా కా అని= కావు కావు అని; పలుకుచున్‌= పలుకుతూ; చంచున్‌ తెజచి= 
ముక్కు(నోరు) తెరచి; కడున్‌+అఅచుచున్‌= ఎంతగానో అరుస్తూ; నీరాకరమునన్‌= సముద్రంలో; మునిగౌడు= మునుగుతున్న; 
ఆ+కాకిన్‌+కని= ఆ కాకిని చూచి; హంస; పరమ కారుణ్యమునన్‌= మిక్కిలి దయతో. 


తాత్సర్యం: వ్యాకులమైన మనసుతో కావు కావు మని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి 
హంస దయతో- 


క. వెరవున( దత్తనువుం దన । చరణంబుల నిటికి యెత్తి చా వుడిపి బల 
స్పురణంబు మెజియ వీ(పున । ధరియించుచు వచ్చె. బక్షితతులు నుతింపన్‌. 80 
ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; తద్‌+తనువున్‌= ఆ కాకి దేహాన్ని; తన చరణంబులన్‌= తన కాళ్ళలో; ఇజీకి ఎత్తి= 


ఇరికించుకొని పైకెత్తి; చావు+ఉడిపి= చావునుంచి కాపాడి; బల స్ఫురణంబు మెణయన్‌= బలస్ఫూర్తి 'ప్రకాశించగా; వీపున 
ధరియించుచున్‌= వీపుపై మోసికొని; పక్షితతులు, నుతింపన్‌= పక్షులన్నీ కొనియాడగా; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: కాకిని తన కాళ్ళతో పట్టి పైకెత్తి, దాని ప్రాణాలు కాపాడి, బలమొప్పగా వీపున మోసికొని వస్తున్న 
హంసను చూచి పక్షులన్నీ పొగడసాగాయి. 
వ. 


ఇవ్విధంబునం దెచ్చి యెప్పటి నెలవున డించి, రాయంచ యక్కాకి దెప్పిజిన, దానితో నచ్చటి కాకులు విన 
“నింక నిట్టి యవినయంబు లెన్నండును జేయకు' మని పలికి నిజ సహచరంబు లగు మరాళంబులుం 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 179 


దానును వలయు చోటికిం జనియె; నీవు నా కోమటి కొడుకుల యెంగిలి కూటం బెరి(గిన యక్కాకంబు 
చందంబున. గురుకుమారుల యెంగిళులు గుడిచి క్రొవ్వి, యెక్కుడువారల ధిక్కరించెదవు; నీ కొలంది 
యెటుంగవు; దీనం జేటు వాటిల్లు. గాన తేటపడ నెటిందించెద నాకర్ణింపుము. 81 


ప్రతిపదార్థం: రాయంచ= రాజహంస; ఈ విధంబునన్‌+తెచ్చి= కాకిని ఈ విధంగా మోసికొనివచ్చి; ఎప్పటి నెలవునన్‌ డించి= 
దాని నివాసంలో దించి; ఆ+కాకి తెప్పిటీనన్‌= కాకి తెప్పరిల్లగా; అచ్చటి కాకులు వినన్‌= అక్కడ ఉన్న కాకులు వినేటట్టుగా; 
దానితోన్‌= ఆ కాకితో; ఇంకన్‌= ఇకముందు; ఇట్టి అవినయంబులు= అహంభావంతో కూడిన పనులు; ఎన్నండును 
చేయకుము= ఎప్పుడూ చేయవద్దు; అని పలికి= అని వచించి; నిజ సహచరంబులు+అగు, మరాళంబులున్‌= తనతోటి 
హంసలూ; తానును= తానూ; వలయుచోటికిన్‌+*చనియెన్‌= తమ కోరిన (ప్రదేశానికి వెళ్ళాయి; నీవును= నీవు కూడా(కర్టుడు); 
ఆ కోమటి కొడుకులు= ఆ వైశ్య పుత్రుల ఎంగిలి కూటన్‌+పెరింగిన= ఎంగిలికూడుతో పెరిగిన; ఆ+కాకంబు చందంబునన్‌= 
ఆ కాకివలెనే; కురు కుమారుల= దుర్యోధనాదుల; ఎంగిళులు కుడిచి= ఎంగిళ్ళు తిని; (క్రొవ్వి= గర్వించి; ఎక్కుడు వారల= 
నీ కంటె అధికులైన వారిని (కృష్ణార్ణునులను); ధిక్కరించెదవు= తిరస్కరిస్తున్నావు; నీ కొలది ఎటుంగవు= నీ పరిమితి 
తెలిసికొనలేకుండా ఉన్నావు; దీనన్‌+చేటు+పాటిల్లున్‌+కానన్‌= ఇందువలన నీకు హాని కలుగుతుంది కాబట్టి; తేటపడన్‌+ 
ఎజీంగించెదన్‌= తెలిసేటట్టుగా చెబుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: హంస ఈ విధంగా కాకిని మోసికొని వచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్తిమితపడిన తర్వాత తోటి 
కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ది చెప్పి తోడి 
హంసలతో కలిసి వెళ్ళిపోయింది. కాకి హంసల కథను కర్టుడికి వినిపించి శల్యుడు అతడితో 'వైశ్యకుమారులు పెట్టిన 
ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలెనే నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని, నీ శక్తిని మరచి, నిన్ను మించినవారితో 
తలపడుతున్నావు. దీనివలన నీకే హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు వినుము.” అంటూ. 


విశేషం: 28 పద్యగద్యాలలో కొనసాగిన హంస వాయసముల కథ ద్వారా కర్టుడిని అవమానపర్ప్చాలన్న శల్యుడి ఉద్దేశం 
ప్రస్ఫుటమవుతున్నది. ఈ ఉపాఖ్యానానికి ముందు హితోపదేశంబు సేయ మాననేర్తునే అంటూ చివర 'చేటు వాటిల్లుగాన 
తేటపడ నెటింగించెది అనటంలో ప్రధానకథకు భంగం కలగకుండా పొందికను కూర్చటంలో తిక్కన రచనా నైపుణ్యం వెల్లడి 
అవుతున్నది. 


చ. “విరటుని గోవులన్‌ మరల వెల్లి మదంబున నీదు తమ్మునిం 
బొరిగొన( బార్జు. దాక కెటుపోయితి నాం డల ఘోషయాత్రలో. 
గురుపతి డించి క్రీడి కృపకుం దగు పాత్రము సేసి యెక్కడన్‌ 
సురి(గితి చెప్పుమా నిజము సూతతనూభవ! నాకు నేర్పడన్‌.' 82 


ప్రతిపదార్థం: సూత తనూభవ!= సూతుని కుమారుడవైన ఓ కర్గా!; విరటుని గోవులన్‌= విరాటరాజు గోవులను; మరల వెల్చి= 
వెనుకకు మరలించి; మదంబునన్‌= గర్వంతో; నీదు తమ్మునిన్‌= నీ సోదరుడిని; పొరి+కొనన్‌= చంపగా; పార్భున్‌+తాంకక= 
అర్జునుడిని ఎదుర్కొనకుండా; నాండు= ఆనాడు; ఎటుపోయితి?= ఎటువెళ్ళావు?; అల, ఘోషయా(త్రలోన్‌= ఆ ఘోషయా(త్రలో; 
కురుపతి డించి= దుర్యోధనుడిని దింపి; (క్రీడి కృపకున్‌= అర్జునుడి దయకు; తగు పాత్రము+చేసి= తగినవాడినిగా చేసి; 
ఎక్కడన్‌ సురి(గితి?= ఎక్కడ దాగుకొన్నావు?; నాకున్‌+ఏర్పడన్‌= నాకు తెలిసేటట్టుగా; నిజము చెప్పుమా!= నిజం వచించుము. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'కర్ణా! ఆనాడు ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునుడు నీ తమ్ముడిని సంహరించి విరాటుడి 
గోవులను మరల్చినపుడు నీవు ఎటు వెళ్ళావు? ఆ ఘోషయా(త్రలో దుర్యోధనుడిని దించి, అతడిని అర్జునుడి దయకు 
వదలి ఎక్కడ దాగుకొన్నావు? నిజం చెప్పుము.” 


వ. అని వెండియు. 83 
తాత్పర్యం: శల్యుడు ఈ విధంగా అని ఇంకా. 


చ.  'పనివది జామదగ్సుు(డు సభన్‌ వినిపింప(డె మీకు నెల్ల న 

ర్లును భుజవైభవంబు మధుసూదను పెంపును నాండ ద్రోణ శాం 

తనవులు( జెప్పరే బహువిధంబుల? వారల గెల్వరామి మున్‌ 

వినమె? యెలింగియున్‌ మలియు వీలి(డి మాటలు వేయు నేటికిన్‌? 84 
ప్రతిపదార్థం: అర్జును భుజ వైభవంబు= అర్జునుడి భుజబల పరా(క్రమాన్ని; మధుసూదను పెంపును= కృష్ణుడి గొప్పతనాన్ని; 
జామదగ్భ్యుండు= పరశురాముడు; పనివడి= పనికట్టుకొని; సభన్‌= సభలో; మీకున్‌+ఎల్లన్‌= మీ అందరికీ; వినిపింప(డె?= 
చెప్పలేదా?; నాండ= ఆనాడే; (ద్రోణ, శాంతనవులున్‌= ద్రోణభీష్ములు; వారలన్‌+గెల్వ, రామి= వారిని జయించలేమన్న 
విషయాన్ని; బహువిధంబులన్‌= ఎన్నో విధాలుగా; చెప్పరే?= చెప్పలేదా?; మున్‌ వినమె?= ఇంతకుముందు వినలేదా?; 
ఎజీంగియున్‌= తెలిసికూడా; మజియున్‌= ఇంకా; వీజిండి మాటలు= వెట్టివాడి మాటలవంటిమాటలు; వేయున్‌+ఏటికిన్‌= ఇన్ని 
ఎందుకు? 


తాత్సర్యం: 'పరశురాముడు, భీష్మద్రోణులు అర్జునుడి భుజబలాన్ని, శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని గురించి సభలో ఎన్నో 
విధాలుగా మీకు వివరించారు కదా! అవన్నీ తెలిసికూడా ఇంకా ఎందుకు ఈ మూర్ధమైన మాటలు? 


విశేషం: వీజిండి - వేజిండి యొక్క రూపం - వీజిండియైన మానిసికి వెండి వివేకము గల్ల నేర్చునే? (ఉద్యో. ౩ ఆ) 


క. ఒంటి మెయి.దాకనా ము । క్కంటికి వశమగునె కృష్ణ గాండీవుల ని 

టంట యుడిగి తగు రథికుల | జంటగొని రణమ్ము సలుపు శత్రులు దలంకన్‌. 85 
ప్రతిపదార్థం: కృష్ణ గాండీవులన్‌= కృష్ణార్ణునులను; ఒంటిమెయిన్‌+తా(కన్‌= ఒంటరిగా ఎదుర్కొనటానికి; ఆ ముక్కంటికిన్‌= 
ఆ శివుడికి; వశము+అగునె?= సాధ్యం అవుతుందా?; ఇట్టు+అనుట+ఉడిగి= ఈ విధంగా మాట్లాడటం మాని; తగు 


రథికుల= సమర్ధులైన వీరులను; జంట+కొని= జతచేసికొని; శత్రులు+తలంకన్‌= శత్రువులు కలత చెందగా; రణమ్ము 
సలుపు(ము)= యుద్దం చేయుము. 


తాత్సర్యం: కృష్ణార్ణునులతో ఒంటరిగా తలపడటానికి ఆ పరమశివుడికైనా శక్తి చాలదు, కాబట్టి ఈ ఆలోచన 
విడిచిపెట్టి తగిన వీరులను జతచేసికొని వారితో యుద్దం చేయుము. 


తే. గొంతికొడుకును దేవకికొడుకు మనము । గనియెదము దినకర నిశాకరులు( బోలె 
వెలుగ; నయ్యెడ ఖద్యోత విలసితంబు । తోడి దగు గాక నీ పెంపు దోంపంగలదె? 86 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 181 


ప్రతిపదార్థం: గొంతి కొడుకును= అర్జునుడు; దేవకి కొడుకు= కృష్ణుడు; దినకర నిశాకరులున్‌+పోలెన్‌ వెలుంగన్‌= సూర్య 
చం[ద్రులవలె (ప్రకాశించగా; మనము+కనియెదము= మనం చూస్తాము; ఆ+ఎడన్‌= ఆ కాంతిముందు; నీ పెంపు= నీ 
అతిశయం; ఖద్యోత విలసితంబు తోడిది+అగున్‌+కాక= మిణుగురు పురుగు వెలుగుతో సమానం అవుతుంది కాని; తోం 


పన్‌+కలదె?= (ప్రకాళిస్తుందా? 


తాత్సర్యం: అర్జున శ్రీకృష్ణులు సూర్యచంద్రులవలె ప్రకాశించటం మనం చూస్తాము. ఆ సమయాన నీ పరాక్రమం 
మిణుగురు పురుగు కాంతివంటిది అవుతుందిగాని, నీ ఆధిక్యం అగుపిస్తుందా? 


విశేషం: అలం: ఉపమ. 


వ. అనిన విని కర్ణుండు 'గమలనాభుని పెంపును బార్జు బలిమియు నెటుంగక యే నేల వారి. దొడరెద? నీ వెట్లు 
చెప్పినను దొదరుదుం దొడరి వారొండె నేనొండె నగుదు నింతియ నీవు వెడమాట లాడక యుడుగు' మని 
పలికి యచ్చటి మహీపతులు విన నమ్మద్రపతి కి ట్లనియె. 87 


ప్రతిపదార్థం: అనిన విని= (శల్యుడు) అనగా విని; కర్ణుండు= కర్ణుడు; కమలనాభుని పెంపును= శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని; 
పార్టు బలిమియున్‌= అర్జునుడి పరాక్రమాన్ని; ఎణుంగక= తెలియకుండా; ఏను+ఏల= నేను ఎందుకు; వారిన్‌+తొడరెదన్‌?= 
వారితో తలపడతాను?; నీవు+ఎట్లు చెప్పినను= నీవు ఎంత చెప్పినా; తొడరుదున్‌= ఎదిరిస్తాను; తొడరి= ఎదిరించి; వారు+ 
ఒండె= వారో; నేను+ఒండె= నేనో; అగుదున్‌= అవుతాను; ఇంతియ= ఇంతేకాని; నీవు, వెడమాటలు+ఆడక= వ్యర్థవాక్కులు 
పలుకక; ఉడుగుము= ఊరుకో; అని పలికి= అని(కర్షుడు); అచ్చటి మహీపతులు వినన్‌= అక్కడ ఉన్న(సేనలోని) రాజులు 
వినేటట్టుగా; ఆ+మదద్రపతికిన్‌+ఇట్టు+అనియెన్‌= శల్యుడితో ఇట్టా అన్నాడు: 


తాత్పర్యం: శల్యుడి మాటలు విన్న కర్ణుడు 'కృష్ణార్ణునుల పరాక్రమం గురించి తెలియకుండానే నేను వారితో 
తలపడతానా? నీవు ఎన్ని చెప్పినా నేను వారిని ఎదుర్కొనకుండా మానను. వారో - నేనో మిగిలేది. అంతేకాని నీ 
వ్యర్థమైన మాటలు మానుకో. “అంటూ సేనలోని రాజులు వినేటట్టుగా ఇంకా శల్యుడితో ఇట్టా అన్నాడు: 


కర్లు(డు శల్యునితో( దనకు. గలిగిన శాపంబుల తెజుంగు సెప్పుట (సం. 8-29-3) 


(ఈక 


“తలంచిన నెదకు సంతాపంబు సేయంగం । జాలెడునట్టివి జామదగ్న్యు 

కోపంబు బ్రాహ్మణ శాపంబు గాక యే । సరకు గొందునె మురహరు. గిరీటిం 
జెప్పెద విను మస్ర్త్రశిక్షార్దినై మహేం । ద్ర నగంబునకు జమదగ్ని సుతునిం 

గోరి పోయిన. కృపాంభోరాశి యగు నమ్మ । హాముని కులము నన్నడుగుటయును 


తే. బొంకునకు నోర్షి బ్రహ్మాస్త్రమునకుం గాంగ । బ్రాహ్మణుండనని చెప్పి తత్పాదభక్తి 
గలిగి మెలంగంగ శిక్షించె నలఘు బహువి । ధాస్త్ర శస్త్ర సంవేదిగా నతండు నన్ను 88 


ప్రతిపదార్దం: జామదగ్భ్యు కోపంబు= పరశురాముడి ఆగ్రహం; (బ్రాహ్మణ శాపంబు= (బ్రాహ్మణుడు పెట్టినశాపాన్ని; 
థి లు 
తలంచినన్‌= తలచుకుంటేనే; ఎదకున్‌= మనసుకు; సంతాపంబు= బాధ; సేయంగ చాలెడున్‌+అట్టివి= కలిగించేవి; కాక= 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టుకానిచో; మురహరున్‌= కృష్ణుడిని; కిరీటిన్‌= అర్జునుడిని; ఏన్‌= నేను; సరకుకొందునె?= లెక్కపెడతానా?; అస్త్ర శిక్షా+అర్థినై= 
అస్త్రవిద్యనభ్యసించాలని; జమదగ్ని సుతునిన్‌+కోరి= పరశురాముడిని కోరి; మహేంద్రనగంబునకున్‌= మహేంద్రపర్వతానికి; 
పోయినన్‌= వెళ్ళగా; కృవా+అంభః+రాశి+అగు= దయాసము(ద్రుడైనట్టి; ఆ+మహాముని= పరశురాముడు; నన్ను 
కులము+అడుగుటయును= నా కులం అడుగగా; (బ్రహ్మాస్తమునకున్‌+*కాంగన్‌= బ్రహ్మాస్త్రము కొరకు; బొంకునకున్‌+ఓర్చి= 
అబద్దానికి సిద్దమై; (బ్రాహ్మణుండను+అని, చెప్పి= (బ్రాహ్మణుడిని అని వచించి; తద్‌+పాదభక్తి+కలిగి= అతనిపై భక్తితో; 


మెలంగంగన్‌= వర్తించగా; అతండు= పరశురాముడు; నన్నున్‌; ఆలఘు, బహువిధ+అస్త్రశస్త్ర సంవేదిగాన్‌= మహాస్త్రశస్త్ర జ్ఞానం 


కలవానిగా; శిక్షించెన్‌= విద్య బోధించాడు. 


తాత్పర్యం: పరశురాముడి కోపం, బ్రాహ్మణశాపం నా మనసుకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి. లేకుంటే నేను 
కృష్ణార్ణునులను లెక్కపెట్టేవాడిని కాను. మహేంద్రపర్వతంపై ఉన్న పరశురాముడివద్ద అస్త్రవిద్య నేర్చుకొందామని 
వెళ్ళగా ఆయన నా కులం తెలుపుమని అడిగాడు. బ్రహ్మాస్త్రం కొరకు అసత్యానికి కూడా వెనుదీయక నేను 
బ్రాహ్మణుడిని అని చెప్పాను. భక్తిశ్రద్దలతో మెలగిన నాకు ఆయన మహాస్త్రశస్త్రవిద్యలను బోధించాడు. 


వ. _ భార్గవాభిదానంబగు మహాస్త్రంబు లోనుగా ననేక దివ్యాస్తంబు లిచ్చె; బదంపడి బ్రాహ్మంబగు నస్త్రంబు 
(౯ ఇ (౯ 
నొసంగి నొసంగి సమరంబున నాపత్సమయంబున దీనిం బ్రయోగింపుమని యానతిచ్చె; మజునాం డత్త 
పోధన సత్తముండు మదీయాంక తలంబున నొటగి నిద్రించుచుండ నొక్క జంతువు నా క్రింది తొడం 
దొలిచిన నమ్మహాత్మునకు నిద్రాభంగం బయ్యెడు నని కదలకుండితి. దదనంతరంబ మేలుకని యతండు 
నెత్తుటి వెల్లువ గని తత్పకారం బడిగి ఏను జెప్ప విని మద్దెర్యంబున కచ్చెరువడి నీవు బ్రాహ్మణుండవు 
గా వెవ్వండవని యొత్తి యడుగుటయు వెటిచి సూతసుతుండ నని చెప్పితి( జెప్పునప్పు డక్కీటకంబు 
నాలోకించిన నది యదృష్టపూర్వ వికృతాకారంబై యుండె నర్దున హితంబు గోరి యింద్రుం 
డమ్మునీంద్రునకు నన్ను! దేటపథిచి యతనిం గోపింపంజేయువాండై కీట తనువు దాల్చి యట్లు సేసెంగా 
నోపు నా సంయమి కోపించి కపటంబున బ్రహ్మాస్తంబు. బరిగ్రహించి తది నీకు వలయు కాలంబున 
దోంపమియు మృత్యువాసన్నంబైనం దోంచయుటయు నాపద ముట్టినయెడ భార్గవాస్త్రంబు దోంపకుండుట 
లూ (౯ 
యుం గలిగెడుమని శపించె; నిది జామదగ్వ్య కోపంబు తెటింగు బ్రాహ్మణ శాపంబు తెటింగెటింగించెద 
నాకర్ణింపుము. 89 


ప్రతిపదార్థం: భార్గవ+అభిదానంబు+అగు మహా+అస్త్రంబు లోనుగాను= భార్గవ నామకమైన మహాస్త్రం మొదలుగా; అనేక 
దివ్య+అ స్రంబులు+ఇచ్చెన్‌= పెక్కు దివ్యాస్తాలు ఇచ్చాడు; పదంపడి= పిదప; (బ్రాహ్మంబు+అగు+అ స్రంబున్‌= (బ్రహ్మాస్త్రమును; 
ఒసంగెన్‌= ఇచ్చాడు; ఒసంగి= ఇచ్చి; సమరంబునన్‌= యుద్దంలో; ఆపద్‌+సమయంబునన్‌= ఆపద సమయంలో; దీనిన్‌+ 
(ప్రయోగింపుము+అని= దీనిని ఉపయోగించుము అని; ఆనతి+ఇచ్చెన్‌= ఆజ్ఞాపించాడు; మణునాడు, ఆ+తపోధన సత్తముండు= 
పరశురాముడు; మదీయ+అంక తలంబునన్‌= నా ఒడిలో; ఒరిగి; నిద్రించుచున్‌+ఉండన్‌= నిద్రిస్తుండగా; ఒక్క జంతువు= 
ఒక కీటకం; నా (క్రిందితొడన్‌+తొలిచినన్‌= నా తొడ (క్రిందిభాగాన్ని తొలువగా; ఆ+మహాత్మునకున్‌= ఆ మహానుభావుడికి; 
నిద్రాభంగంబు+అయ్యెడున్‌+అని= నిద్రాభంగం అవుతుందని; కదలక+ఉండితిన్‌= కదలకుండా ఉన్నాను; తద్‌+అనంతరంబు+ 
అ మేలుకొని= ఆ తర్వాత మేలుకొని; అతండు= పరశురాముడు; నెత్తుటి వెల్లువన్‌+కని= రక్తప్రవాహాన్ని చూచి; తద్‌+(ప్రకారంబు+ 
అడిగి= దాన్ని గురించి అడిగి; ఏను చెప్పవిని= నేను(జరిగిన సంగతి) చెప్పగా విని; మత్‌+ధైర్యంబునకున్‌+అచ్చెరువడి= నా 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 183 
ధైర్యానికి ఆశ్చర్యం చెంది; నీవు, (బ్రాహ్మణుండవు కావు= నీవు (బ్రాహ్మణుడవు కావు; ఎవ్వండవు+అని= ఎవరు అని; ఒత్తి+ 
అడుగుటయున్‌= గుచ్చి అడుగగా; వెరచి= భయపడి; సూతసుతుండను+అని చెప్పితిన్‌= సూత పుత్రుడను అని చెప్పాను; 
చెప్పు నప్పుడు= అట్లా చెబుతున్నపుడు; ఆ కీటకంబును+ఆలోకించినన్‌= ఆ పురుగును వెదకగా; అది= ఆ పురుగు; 
అదృష్టపూర్వ= మునుపుచూడనట్టి; వికృత+ఆకారంబు+ఐ+ఉండెన్‌= వికారరూపంతో కనిపించింది; అర్జున హితంబు కోరి= 
అర్జునుడి మేలుకోరి; ఇంద్రుండు= ఇంద్రుడు; ఆ+మునీంద్రునకున్‌= ఆ పరశురాముడికి; నన్నున్‌+తేటపణిచి= నన్ను 
తెలిపి; అతనిన్‌+కోపింపన్‌+చేయువాండై= అతడికి కోపం తెప్పించాలని; కీటతనువు+తాల్చి= కీటకరూపం ధరించి; అట్టు+ 
చేసెన్‌+కానోపును= అట్లా చేసి ఉంటాడు; ఆ సంయమి= పరశురాముడు కోపించి; కపటంబునన్‌= మోసంతో; (బ్రహ్మ+ 
అస్ర్రంబున్‌= (బ్రహ్మాస్త్రమును; పరి(గ్రహించితి(వి)= (గ్రహించావు; అది నీకున్‌; వలయుకాలంబునన్‌= అవసరమైనప్పుడు; 
తో(యపమియున్‌= గుర్తుకు రాకపోవటం; మృత్యువు+ఆసన్నంబు+ఐనన్‌= మరణం సమీపించినప్పుడు; తోయటయున్‌= తలపునకు 
రావటం; ఆపద, ముట్టిన, ఎడన్‌= ఆపద సమీపించినప్పుడు; భార్గవ+అస్ర్రంబు+తో(పకుండుటయును= భార్ల్గవాస్త్రం 
గుర్తుకురాకపోవటం; కలిగెడున్‌+అని= జరుగుగాక అని; శపించెన్‌= శాపం పెట్టాడు; ఇది; జామదగ్భ్య కోపంబు తెజంగు= 
పరశురాముడు కోపించిన విధము; (బ్రాహ్మణ శాపంబు తెజంగు= బ్రాహ్మణుడి శాపవృత్తాంతం; ఎటీంగించెదన్‌+ఆకర్లింపుము= 
తెలుపుతాను వినుము. 


తాత్సర్యం: భార్గవాస్త్రం మొదలైన అనేక దివ్యాస్తాలను ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం బోధించి యుద్దంలో ఆపద సమయంలో 
మాత్రమే దాన్ని ప్రయోగించుమని చెప్పాడు. ఒకరోజు పరశురాముడు నా ఒడిలో నిద్రిస్తూ ఉండగా ఒక కీటకం 
నా తొడ క్రిందిభాగాన్ని తొలువసాగింది. గురువుకు నిద్రాభంగం కాకూడదని నేను చలించకుండా అట్టాగే ఉన్నాను. 
ఆయన నిద్రలేచి ఎదురుగా కారుతున్న రక్తాన్ని చూచి నన్ను ప్రశ్నించాడు. నేను జరిగిన సంగతి చెప్పగానే నా 
ధైర్యానికి ఆశ్చర్యపడి నీవు బ్రాహ్మణుడవు కావు, ఎవరివని గుచ్చి గుచ్చి అడుగగా, నేను భయపడి సూతపుత్రుడ 
నన్న నిజాన్ని చెప్పాను. ముందెప్పుడూ చూడని వికారరూపంతో ఉన్న కీటకాన్ని చూచి బహుశా అర్జునుడి మేలుకోరి 
ఇంద్రుడు ఆ విధంగా చేసి ఉంటాడని నేను ఊహించాను. పరశురాముడు నాపై ఆగ్రహించి మోసంచేసి బ్రహ్మాస్త్రాన్ని 
గ్రహించావు. అవసరమైనప్పుడు అది గుర్తుకు రాకుండా మరణసమయంలో మాత్రమే స్ఫురిస్తుందని, భార్గవాస్త్రం 
ఆపదసమయంలో గుర్తుకు రాకుండా పోతుందని శాపం ఇచ్చాడు. ఇక (బ్రాహ్మణశాపం గురించి చెబుతాను వినండి. 


విశేషం: శాంతిపర్వం (1ఆ. 20-24)లో ఈ కీటక ప్రసక్తి మరొకవిధంగా ఉన్నది. తాను గ్రస్తుడనే పేరుగల రాక్షసుడననీ, 
భృగుపత్నిని అపహరించినందుకు శాపంపొంది కీటక రూపమైనానని, కర్గుడి కృపావిలోకనంతో నిజరూపం ధరించానని 
వచించాడు. 


సీ, శ్రమమునకై యేను సకలాంబకములు నె । కుడు వెస నేయ నయ్యెడకు నొక్క 
యాంబెయ్య యుటీికి నా యజ్ఞానమున నంప । తాకునం గూలుడు దానిం గలుగు 
బ్రాహ్మణుం డధికకోపంబున నిది హోమ । ధేనువత్సం బిట్లు దీని శల్య 
నిహతంబు( జేసితి నీవు నా వచన శ ।ల్యంబున నిహతుండ వగుము నీకు 


తే. సమర మేకాగ్ర నిర్ణరోత్సాహవృత్తి । నడవ నరదంబు చక్రంబు పుడమి గ్రుంగ 
వలయు నెవ్వరు మార్మొని గెలువ గోరి । శ్రమము సేసెద వతనిచే. జావు మీవు.' 90 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏను= నేను; శ్రమమునకై= అభ్యాసం కొరకు; సకల+అంబకములున్‌= అన్ని అమ్ములు; ఎక్కుడు వెసన్‌+ఏయన్‌= 
మిక్కిలివేగంతో వేయగా; ఆ+ఎడకున్‌= ఆ దిశకు; ఒక్క ఆవు+పెయ్య+ఉటికి= ఒక ఆవుదూడ పరుగెత్తి; నా అజ్ఞానమునన్‌= 
అది ఉన్నట్టు నాకు తెలియనందువల్ల; అంపతా(కునన్‌= బాణం వేటుకు; కూలుడున్‌= చనిపోగా; దానిన్‌+కలుగు బ్రాహ్మణుండు= 
దాని యజమానుడు అయిన (బ్రాహ్మణుడు; అధికకోపంబునన్‌= ఎంతో కోపంతో; ఇది; హోమధేనువత్సంబు= యజ్ఞపు 
ఆవుదూడ; ఇట్టు= ఈ విధంగా; దీనిన్‌= దీనిని; శల్య నిహతంబున్‌+చేసితి(వి= బాణంతో చంపావు; నా వచన శల్యంబునన్‌= 
నా వాగ్భాణంతో; నీవు; నిహతుండవు+అగుము= మరణించుము; నీకున్‌, ఏకాగ్ర నిర్భర+ఉత్సాహవృత్తిన్‌= (శ్రద్దతో కూడిన 
ఉత్సాహవర్తనతో; సమరము నడవన్‌= యుద్దం సాగగా; అరదంబు చక్రంబు= రథచక్రం; పుడమిన్‌= నేలలో; క్రుంగవలయున్‌= 
దిగబడాలి; ఎవ్వరు మార్కొని= ఎవరిని ఎదుర్కొని; గెలువన్‌+కోరి= గెలువదలచి; (శ్రమము చేసెదవు= (్రమిస్తున్నావో; 
అతనిచేన్‌= అతనిచేత; ఈవు, చావుము= నీవు చనిపొమ్ము. 


తాత్పర్యం: నేను శిక్షణకొరకై ఎంతో వేగంగా బాణాలు వేస్తుండగా నాకు తెలియకుండానే ఒక ఆవుదూడ నా 
బాణానికి గురై ప్రాణాలు కోల్పోయింది. దాని యజమాని నాపై కోపగించి, 'హోమధేనువు దూడను బాణంతో 
చంపావు. అందుకు (ప్రతిఫలంగా నా వాగ్సాణంతో నీవు చావు అని ఉత్సాహంగా యుద్దం చేస్తున్నపుడు నీ 
రథచక్రం నేలలో దిగబడుతుందని, ఎవరిని జయించాలని నీవు విలువిద్యను అభ్యసిస్తున్నావో అతడిచేతనే నీవు 
చస్తావని నన్ను శపించాడు.” 


చ.  అనుటయు భీతి వేండికొని 'యావులు వేయును నెడ్ల నాటునూ 
అును రథముల్‌ శతంబును మెటుంగుల మొత్తము. బోని యంగనా 
జన శతకంబు దంతి శత సప్తకముం గొని శాంతి. బొందవే!” 
యనినను మానదయ్యె వసుధామరు కోపము తీవ్రరూపమై. 91 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; భీతి, వే(డికొని= భయంతో అతడిని ప్రార్థించి; ఆవులు వేయునున్‌= వేయి 
ఆవులను; ఎడ్డను+ఆణునూజును= ఆరునూర్ల ఎద్దులను; రథముల్‌, శతంబును= నూరు రథాలను; మెరుంగుల మొత్తమున్‌+ 
పోని= విద్యుల్లతల సమూహాన్ని పోలిన; అంగనాజన శతకంబు= నూరుమంది స్త్రీలను; దంతి, శత, సప్తకమున్‌= ఏడునూర్ల 
ఏనుగులను; కొని= (గ్రహించి; శాంతిన్‌+పొందవే= శాంతి చెందుము; అనినన్‌= అని కోరినా; వసుధా+అమర కోపము= ఆ 
బ్రాహ్మణుడి కోపం; తీవ్రరూపము+ఐ= ఎంతో అధికమై; మానదు+అయ్యెన్‌= తగ్గలేదు. 


తాత్సర్యం: ఆ శాపానికి భయపడి నేను ఆ బ్రాహ్మణుడిని ప్రార్థిస్తూ వేయి ఆవులు, ఆరువందల ఎద్దులు, 
నూరురథాలు, ఏడువందల ఏనుగులు, వందమంది అందమైన (స్త్రీలను స్వీకరించి నన్ను అనుగ్రహించుమని కోరినా 
అతడి ఆ(గ్రహం తీవ్రమైనదై ఏమాత్రం తగ్గలేదు. 


వ. మానక యున్న మలియును. 92 


ప్రతిపదార్థం: మానక+ఉన్నన్‌= తగ్గకుండ ఉండగా; మజియును= ఇంకా. 


తాత్సర్యం: అతడి కోపం తగ్గకపోగా, ఇంకా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 185 


క 'నాకుంగల సొమ్ములెల్లను । నీ కిచ్చెద నను. బ్రసాద నిరత కటాక్షా 
లోకితు( జేయు’ మనుడు నత. 1డీ కాటులు మాను' మనుచు నేంగెం బెలుచన్‌. 93 


ప్రతిపదార్థం: నాకున్‌+కల సొమ్ములు+ఎల్లను= నావద్ద ఉన్న సొమ్ములన్నీ; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; ననున్‌= నన్ను; 
ప్రసాద నిరత= అనుగ్రహంతో నిండిన; కటాక్ష-ఆలోకితున్‌+చేయుము= చూపులు ప్రసరించబడినవాడినిగా చేయుము; 
అనుడున్‌= అనినంతనే; అతండు= ఆ (బ్రాహ్మణుడు; ఈ కాజులు= ఈ వ్యర్థ వచనాలు; మానుము+అనుచున్‌= 
పలుకకుమని; పెలుచన్‌= కోపంతో; ఏలౌన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'నా దగ్గరున్న సొమ్ములన్నీ నీకు ఇస్తాను. నీ కరుణాకటాక్షంతో నన్ను అనుగ్రహించుము' అని ఎంత 
వేడినా “ఈ వెడ మాటలు వి ద్దంటూ ఆ బ్రాహ్మణుడు కోపంతో వెళ్ళిపోయాడు. 


వ. ఇట్లరుగుచు నలుక పెంపునం గన్నుల నిప్పులు రాల మరలి కనుంగొని 'నా పలుకులకు బొంకునుం గలదే? 
నీకీ దుష్కర్మంబు పరలోకంబున బాధకంబు గాకుండ నిదియ ప్రాయశ్చిత్తం బయ్యెడుం గాక పొమ్ము 
సూతనందనా! యే నెట్లంటి నట్లగుట దప్ప దరుగు' మనియెం గావున నా జామదగ్వ్య; బ్రాహ్మణుల 
శాపంబులకు వెటితు సత్యంబ పలికితి నీ యున్న రాజులను నాతోడి సుఖ దుఃఖంబులకుం గలవా రగుటం 
జేసి కృష్ణార్దునులకు నే వెజవ నింద్ర యమ వరుణ కుబేరులు వజ్ర దండ పాశ గదా హస్తులై బెట్టుముట్టి 
నను బెదర నని యాడుదు6 దక్కిన వారిం జెప్పనేల? యిప్పుడు బ్రహ్మాస్తంబునుం దోంచుచున్నది; యన్నరుని 
యున్నెడకు మనరథంబు నడపుము పుడమి జనంబులు మదీయ కోదండ పాండిత్యం బొండొరులకుం 
జెప్పికొని యచ్చెరువందు చుండునట్లు సేసెద; నమ్మేటి మగని మృత్యు నివాసంబు నొందించెద. 94 


ప్రతిపదార్థం: ఇట్టు+అరుగుచున్‌= ఈ విధంగా వెళ్ళిపోతూ; అలుక, పెంపునన్‌= కోపాధిక్యంతో; కన్నుల నిప్పులు రాల= 
కన్నులు ఎగ్రబడగా; మరలి కనుంగొని= వెనుకకు తిరిగి చూచి; నా పలుకులకున్‌= నా మాటలకు; బొంకునున్‌+కలదే?= 
అబద్దంకావటం ఉన్నదా?; ఈ దుష్కర్మంబు= ఈ చెడ్డపని; నీకున్‌, పరలోకంబునకున్‌ బాధకంబు కాకుండన్‌= స్వర్గప్రాప్తికి 
ఆటంకం కాకుండ; ఇదియ (ప్రాయశ్చితంబు+అయ్యెడున్‌+కాక= ఇదే (ప్రాయశ్చిత్తం కాగలదు; పొమ్ము= వెళ్ళుము; సూతనందనా!= 
కర్ణా!; ఏను+ఎట్టు+అంటిన్‌+అట్టు+అగుట, తప్పదు= నేను అన్న (ప్రకారంగా జరుగుట తప్పదు. అరుగుము+అనియెన్‌= 
వెళ్ళుము అన్నాడు; కావునన్‌= అందువలన; ఆ జామదగ్శ్య, బ్రాహ్మణుల, శాపంబులకున్‌= ఆ పరశురామ, బ్రాహ్మణుల 
శాపాలకు; వెణుతున్‌= భయపడుతాను; సత్యంబు+అ, పలికితిన్‌= నిజమే వచించాను; ఈ+ఉన్న రాజులును= ఇక్కడున్న 
రాజులందరు; నా తోడి, సుఖ, దుఃఖంబులకున్‌+కలవారు+అగుటన్‌+చేసి= నాతో సమంగా సుఖదుఃఖాలు పంచుకొనేవారు 
కావటంవలన; కృష్ణ+అర్జునులకున్‌= కృష్ణార్ణునులకు; ఏన్‌+వెజవన్‌= నేను భయపడను; ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు= 
దిక్సాలకులు నలుగురూ; వజ్ర, దండ, పాశ, గదా హస్తులు+ఐ= వరుసగా వజ్రాయుధం; యమదండం, పాశం గదలతో 
కూడినవారై; బెట్టు ముట్టినను= గట్టిగా తాకినా; బెదరను+అని+ఆడుదున్‌= భయపడను అని అంటున్నాను; తక్కినవారిన్‌+ 
చెప్పన్‌+ఏల?= మిగతా వీరుల సంగతి చెప్పటం ఎందుకు?; ఇప్పుడు (బ్రహ్మాస్త్రంబునున్‌+తోయచున్నది= ఇప్పుడు (బ్రహ్మాస్త్రం 
స్ఫురిస్తున్నది; ఆ+నరుని+ఉన్న+ఎడకున్‌= అర్జును డున్న చోటికి; మన, రథంబు, నడపుము= మన రథాన్ని పోనిమ్ము; 
పుడమి జనులు= భూమిపై గల సకల జనులు; మదీయ కోదండ, పాండిత్యంబు= నా ధనుర్విద్యా కౌశలం; ఒండు+ఒరులకున్‌+ 
చెప్పికొని= ఒకరికొకరు చెప్పికొని; అచ్చెరువున్‌+అందుచుండ+అట్టు చేసెదన్‌= ఆశ్చర్యపడేటట్టుగా చేస్తాను; ఆ మేటి మగని= 
ఆ వీరుడైన అర్జునుడిని; మృత్యు నివాసంబున్‌+ఒందించెదన్‌= మృత్యువు నివసించే చోటు పొందేటట్టు చేస్తాను - 
సంహరిస్తాను. 


చి. 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ నా వైపు కోపంగా తిరిగి చూచి 'నా మాటలకు తిరుగు లేదు. నీవు చేసిన 

పని నీ పరలోక (ప్రాప్తికి మాత్రం అడ్డురాదు. ఇదే నీకు ప్రాయళ్ళిత్తం. కర్ణా! నేను అన్న (ప్రకారం జరిగి తీరుతుంది.” 
చాల్‌! G అవి (ac) 

అని అన్నాడు. ఆ పరశురామ, బ్రాహ్మణుల శాపాలకు భయపడుతున్నాను కాని, కృష్ణార్ణునులకు కాదు. ఈ 

యోధులందరూ నాతోపాటు సుఖదుఃఖాలు పొందేవారు కాబట్టి నిజం చెప్పుతున్నాను. ఇంద్ర, యమ, వరుణ, 

కుబేరులు తమ తమ ఆయుధాలతో వచ్చి తాకినా నాకు భయం లేదు. ఇప్పుడు (బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తున్నది. 

రథాన్ని అర్జునుడున్న వైపు మళ్ళించుము. నా విలువిద్యాకౌశలాన్ని ప్రదర్శించి అతడిని సంహరిస్తాను. 


సీ. కాండ మహా తరంగముల వైరుల ముంచు । విజయాంబురాశికి వేల నగుదు; 
బాణరశ్యుల( బరిపంథుల( బొదివెడు । నర్జునాదిత్యున కభ్ర మగుదు; 
విశిఖోగ్ర శిఖల విద్విషుల నేర్చు కిరీటి । ఘోర దావాగ్ని కాసార మగుదు; 
బ్రదర వేగమున నరాతులం గూల్లు పా । ర్థాతి వాయువునకు నచల మగుదు; 


తే. విల్లు వట్టెడు వారికి నెల్ల నెక్కు। డన(గ నెగడిన గాండీవి నాహవమునం 

దొడర( బ్రాణంబులకు నాసపడు లఘు ప్ర । కారులకు వచ్చునే నాకు గాక శల్య! 95 
ప్రతిపదార్థం: కాండ మహాతరంగముల= బాణాలనే పెద్ద అలలతో; వైరులన్‌+ముంచు= శత్రువులను ముంచివేసే; విజయ+ 
అంబురాశికిన్‌= అర్జును డనే సముద్రానికి; వేలన్‌+అగుదున్‌= చెలియలికట్ట నవుతాను; బాణ, రశ్యులన్‌= బాణాలనే 
కాంతులతో; పరిపంథులన్‌= శత్రువులను; పొదిలెడు= చుట్టుముట్టే; అర్జ్హున+ఆదిత్యునకున్‌= అర్జ్హునుడనే సూర్యుడికి; 
అ(భ్రము+అగుదున్‌= మేఘం అవుతాను; విశిఖ+ఉ(గ్ర, శిఖలన్‌= బాణాలనే భయంకర జ్వాలలతో; విద్విషులన్‌+ఏర్చు= 
శత్రువులను దహించే; కిరీటి ఘోరదావ+లఅగ్నికిన్‌= అర్జునుడనే కార్చిచ్చుకు; ఆసారము+అగుదున్‌= జడివాన కాగలను; (ప్రదర 
వేగమునన్‌= బాణ వేగంతో; అరాతులన్‌+కూల్చు= శత్రువులను కూలగొట్టే; పార్థ+అతి, వాయువునకున్‌= అర్జ్హునుడనే 
పెనుగాలికి; అచలము+అగుదున్‌= పర్వతమై నిలుస్తాను; శల్య!= శల్యుడా!; విల్లు పట్టెడువారికిన్‌+ఎల్లన్‌= విలుకాండ్రందరిలో; 
ఎక్కుడు+అనంగన్‌, నెగడిన= (్రేషుడని పేరు పొందిన; గాండీవిన్‌= అర్జునుడిని; ఆహవమునన్‌+తొడరన్‌= యుద్దంలో 
ఎదుర్కొనటానికి; నాకున్‌+కాక= నాకు తప్ప; (ప్రాణంబులకున్‌+ఆసపడు= ప్రాణాలపై తీపిగల; లఘు (ప్రకారులకున్‌= 
శక్తిహీనులకు; వచ్చునే?= శక్యమగునా? 


తాత్సర్యం: తన బాణాలనే పెద్ద అలలతో శత్రువులను ముంచే అర్జునుడనే సముద్రానికి చెలియలికట్టనవుతాను. 
బాణాలనే కిరణాలతో శత్రువులను ఆక్రమించే విజయుడనే సూర్యుడిని మేఘంలా కప్పివేస్తాను. బాణాలనే 
మహాభయంకర జ్వాలలతో శత్రువులకాల్సే అర్జునుడనే దావాగ్నిని జడివాననై చల్దార్చుతాను. బాణాల వేగంతో 
శత్రువుల కూల్చే పార్టుడనే పెనుగాలికి పర్వతాన్నై అడ్డు తగులుతాను. శల్యా! ధనుర్దారులలో ప్రసిద్ధికెక్కిన 
అర్జునుడిని యుద్దంలో ఎదుర్కొనటానికి ప్రాణాలకు సైతం వెనుదీయని నాకు తప్ప ప్రాణాలకు ఆశపడే శక్తిహినులకు 
సాధ్యమౌతుందా? 


విశేషం: అలంకారం - రూపకం. 


వ. అని పలికిన విని యమ్మద్రపతి 'వీని యంతరంగంబు గలంగె। దా నర్జును చేతం జచ్చుట నిర్ణయించె; 
నెట్లనిన నిట్టి యప్పుడు జనులు దన మీ(దం జాలమి వెట్ట కుండుటకుం గాదె జామదగ్య బ్రాహ్మణుల 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 187 


శాపంబులు భూపాలురు విన నుగ్గడించె; నిక్కలంక యే నీ రజ్ఞలానికి నర్దును గుణ విశేషంబు లెటింగించి 
మదం బడంచిన కతంబునం గలిగె: గౌంతేయాగ్రజునకు నా యిచ్చిన వరంబు సఫలం బయ్యె' నని 
మనంబునం దలంచి సంతోషించె మనుజేశ్వర వినుమా శల్యుండు సెప్పిన యాఖ్యానంబునం జిత్తం 
బెరియుచునికిం జేసి యా సూతనందనుం డతనితో. గనలుచు మటియు నిట్లనియె. 96 


ప్రతిపదార్థం: అని పలికిన విని= (కర్ణుడు) అనగా విని; ఆ+మద్రపతి= శల్యుడు; వీని, అంతరంగంబు, కలంగెన్‌= ఇతడి 
మనసు కలత చెందింది; తాను; అర్జునుచేతన్‌+చచ్చుట= అర్జునుని చేత చనిపోవుటను; నిర్లయించెన్‌= నిశ్చయించాడు; 
ఎట్టు+అనినన్‌= అది ఎట్టా అంటే; ఇట్టి+అప్పుడు= ఇటువంటి సమయంలో; జనులు= (ప్రజలు; తనమీందన్‌= తనపై; 
చాలమిపెట్టక+ఉండుటకున్‌+కాదె= అసమర్థతాదోషాన్ని ఆరోపించకూడదనే కదా! జామదగ్భ్యు (బ్రాహ్మణుల శాపాలు; భూపాలురు= 
రాజులు; వినన్‌= వినునట్టుగ; ఉగ్గడించెన్‌= చెప్పాడు; ఏను= నేను; అర్జునగుణ విశేషంబులు= అర్జునుడి పరాక్రమ విశేషాలు; 
ఎజింగించి= తెలిపి; మదంబు+అడంచిన, కతంబునన్‌= గర్వం అణచటం వలన; ఈ రజ్ఞలానికిన్‌= ఈ ఆత్మస్తుతి పరుడైన 
కర్ణుడికి; ఈ+కలంక= ఈ కలత; కలిగెన్‌= కలిగింది; కౌంతేయ+అ(గ్రజునకున్‌= ధర్మరాజునకు; నా ఇచ్చిన వరంబు= నేను 
ఇచ్చినమాట; సఫలంబు+అయ్యెన్‌+అని= నెరవేరింది అని; మనంబునన్‌+తలంచి= మనసులో అనుకొని; సంతోషించెన్‌= 
ఆనందించాడు; మనుజేశ్వర!= ధృతరాష్ట్రమహారాజా!; వినుము; ఆ శల్యుండు చెప్పిన ఆఖ్యానంబునన్‌= శల్యుడు వినిపించిన 
హంసకాకీయోపాఖ్యానం వలన; ఆ సూతనందను(డు= కర్గుడు; చిత్తంబు+ఎరియుచున్‌+ఉనికిన్‌+చేసి= మనసు బాధపడటంతో; 
కనలుచున్‌= కోపిస్తూ; అతనితోన్‌= శల్యుడితో; మజియున్‌+ఇట్టు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: కర్ష్టుడి మాటలు విని శల్యుడు తనలో ఇట్టా అనుకొన్నాడు: ఇతడి మనసు కలతచెంది అర్జునుడి చేత 
చావు తప్పదన్న నిశ్చయానికి వచ్చాడు. అందుకే తనకు అసమర్థతా దోషం అంటకుండా సైన్యంలోని రాజులముందు 
పరశురాముడి, (బ్రాహ్మణుడి శాపాలు ఏకరువు పెట్టాడు. నేను అర్జునుడి బలవిశేషాలు వెల్లడించి తన గర్వం 
అణచటంవలననే అతడి మనసు ఇట్లా దుర్చలమైనది. నేను ధర్మజుడికి ఇచ్చిన మాట ఈ విధంగా సఫలమైనది” 
అనుకొంటూ శల్యుడు ఎంతో సంతోషించాడు. ధృతరాష్ట్ర మహారాజా! వినుము. శల్యుడు వినిపించిన కాకి-హంసల 
కథతో మనసులో బాధపడుతున్న కర్షుడు శల్యుడిపై మండిపడుతూ ఇట్టా అనసాగాడు: 


కర్షుండు హంసకాకీయోపాఖ్యానము విని కోపించి శల్యుని దూజుట (సం. 8-30-3) 


క, _ 'దృష్టాంతము సెప్పెద నని । కష్టాత్మా! నీవు నన్ను. గాకము నరు ను 

త్మృష్ట మరాళము గాంగ ని । కృష్ణంపు( గథ జెప్పి; తిది సఖిత్వము తెఅంగే? 97 
ప్రతిపదార్థం: కష్ట+ఆత్మా!= దుర్చుద్దివైన శల్యుడా!; దృష్టాంతము చెప్పెదను+అని= ఉదాహరణం చెప్పుతానని; నీవు; 
నన్నున్‌= నన్ను; కాకము= కాకిగానూ; నరున్‌= అర్జునుడిని; ఉత్కృష్టమరాళముకాంగన్‌= గొప్ప హంసగానూ; నికృష్ణంపు+కథన్‌= 
హీనమైన కథను; చెప్పితి(వి)= చెప్పావు; ఇది= ఇట్లా చేయటం; సఖిత్వము తెజలే?= స్నేహధర్మమేనా? 


తాత్సర్యం: 'దుష్టుడవైన ఓ శల్యుడా! ఉదాహరణ చెబుతానని నీవు నన్ను నీచమైన కాకిగా, అర్జునుడిని (శ్రేష్టమైన 
హంసనుగా భావించి హీనమైన కథను వచించావు. స్నేహితుడవైన నీకు ఇది న్యాయమా? 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నీచులకు బలంబు నెట్టన పరుసని । కాటు లజచు చున్మి గాన యిట్లు 

పలికి తింత జేసి భయ మయ్యనే నాకు? । నట్టిమాట లింక నాడ కుడుగు. 98 
ప్రతిపదార్థం: నీచులకున్‌= దుర్దనులకు; పరుసని కాజులు= కఠినమైన వ్యర్థ వాక్కులు; అజచుచున్‌+ఉన్కి= పలుకుతుండటం; 
నెట్టనబలంబు= అడ్డులేని బలం; కానన్‌= అందుచేతనే; ఇట్టు పలికితి(ఏి)= ఈ విధంగా మాట్లాడినావు; ఇంతన్‌+చేసి= ఇంత 
చేసినా; నాకున్‌= నాకు; భయము+అయ్యెనే?= భయం కలిగిందా?; అట్టిమాటలు= అటువంటి (వ్యర్థమైన) మాటలు; ఇంకన్‌+ 
ఆడక+ఉడుగు(ము)= ఇంక పలుకవద్దు. 


తాత్సర్యం: నీచులకు వ్యర్థమైన నిష్టురవాక్కులు పలుకుతుండటమే బలం. అందువల్లనే నీవు ఈ విధంగా 
పలికావు. అయినా నీ మాటలవల్ల నాకు భయం కలిగిందా? లేదే. వాటిని కట్టిపెట్టుము. 


క అడిగితినే నినునా క । వ్వడి భుజబల మెట్టిదని? యవారణ నీ వి 
ప్పుడు నృపు లెల్లను విన వా । విడిచి పొగడె దిట్లు వంది విధమున నతనిన్‌. 99 
ప్రతిపదార్థం: ఆ కవ్వడి, భుజబలము+ఎట్టిది+అని= అర్జునుడి పరాక్రమం ఎంతటి దని; నినున్‌= నిన్ను; అడిగితినే?= 


అడిగానా?; నీవు+ఇప్పుడు= నీవు ఇప్పుడు; నృపులు+ఎల్లను, వినన్‌= రాజులందరు వినేటట్టుగా; వా విడిచి= నోరు విప్పి; 
అవారణన్‌= అడ్డులేక; వంది విధమునన్‌= భట్టువలె; అతనిన్‌= అర్జునుడిని; ఇట్లు పొగడెదు= ఈ విధంగా పొగడుతున్నావు. 


తాత్సర్యం: అర్జునుడి పరాక్రమం గురించి నేను నిన్ను అడిగానా? వంది వలె అడ్డులేకుండా రాజాలందరిముందు 
అతడిని పొగడుతున్నావు. 


చ. అని మొన శత్రులం బొగడు టారయ మూర్ణతగాది? యిట్టి దు 

ర్టనుల సహింతురే? పెలుచ6 జంపక; సైరణసేయుకాల మై 

నిను దెగం జూడనైతి ధరణీపతి కయ్యముపై భరంబునన్‌ 

గొనకొని సూతకృత్యమునకుం దగ బంచినవాండు గావునన్‌?' 100 
ప్రతిపదార్థం: అనిమొనన్‌= యుద్దరంగంలో; శత్రులన్‌+పొగడుట= వైరులను స్తుతించటం; అరయన్‌= చూడగా; మూర్ధతకాదె?= 
అవివేకం కాదా?; ఇట్టి దుర్దనుల= ఇటువంటి దుష్టులను; పెలుచన్‌+చంపక= ఆ(గహంతో చంపకుండా; సహింతురే?= 
ఊరుకొంటారా?; ధరణీపతి= దుర్యోధనుడు; కయ్యముపై భరంబునన్‌= యుద్దభారంతో; గొనకొని= పూనుకొని; 
సూతకృత్యమునకున్‌+తగన్‌= సారథిగా ఉండటానికి; పంచినవాడు, కావునన్‌= పంపించాడు కాబట్టి; సైరణ, చేయుకాలము+ఐ= 
సహింపవలసిన సమయం కావటంతో; నినున్‌+తెగన్‌+చూడన్‌+ఐతిన్‌= నిన్ను చంపలేకపోతున్నాను. 


తాత్సర్యం: ఆలోచించి చూస్తే యుద్దానికి ముందు శత్రువులను పొగడుట మూర్ధత కదా! ఇలాంటి దుష్టులను 
సంహరించకుండా ఎవరైనా సహిస్తారా? కాని, దుర్యోధనుడు యుద్దభారాన్ని వహించి, సూతకృత్యానికి నిన్ను 
పంపినాడు కనుక, ఇది నిన్ను సహించవలసిన సమయం కనుక, నిన్ను చంపకుండా ఉన్నాను. 


వ. అని వెండియు. 101 


తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 189 


తే. 'అకుటిలుం డగు నాకు నత్యంత కుటిల । వృత్తి సహితంబు సేసెద విత్తెబింగు 
మిత్ర వంచన మారయ మైత్రి సప్త । పద కృతోద్దూతి యనియెడు పలుకు వినవె? 102 


అతి 


ప్రతిపదార్థం: అకుటిలుండు+అగు నాకున్‌= నిర్మలుడైన నాకు; అత్యంత కుటిలవృత్తి నహితంబు= ఎంతయో 
మోసంతోకూడినదానిని; చేసెదవు= చేస్తున్నావు; ఈ+తెజంగు= ఈ పద్దతి; ఆరయన్‌= విచారించి చూడగా; మిత్రవంచనము= 
మిత్రద్రోహం; మైత్రి= స్నేహం; సప్రపదకృత+ఉద్భూతి= ఏడు మాటలవలననే ఏర్పడుతుంది; అనియెడు పలుకు= అన్న 
మాట; వినవె?= వినలేదా? 


తాత్సర్యం: ఏడు మాటలతోనే స్నేహం ఏర్పడుతుందని వినలేదా? విచారించిచూస్తే మంచివాడినైన నన్ను ఎంతో 
మోసగించి మిత్రద్రోహానికి పాల్పడుతున్నావు. 


విశేషం: 'సఖ్యం సాప్తపదీనం” అని ప్రసిద్ది. కలిసి ఏడు అడుగులు నడిచినా, ఏడు మాటలు మాట్లాడినా అపరిచితుల మధ్య 
స్నేహభావం ఏర్పడుతుంది. 
క. జను లెట్టిది మిత్తవిధం । బని చెప్పుదు రట్టి చంద మఖిలము దుర్యో 
తర ల 
ధనునందు€ గలదు నా యెడ । మన మూజడియుండు నా కమంద ప్రీతిన్‌. 103 
ప్రతిపదార్థం: మి(త్రవిధంబు= స్నేహపద్దతి; ఎట్టిది అని= ఎటువంటిదని; జనులు చెప్పుదురు= లోకులు చెపుతుంటారో; అట్టి 


చందము+అఖిలము= ఆ విధం (స్నేహభావం) అంతా; నా+ఎడన్‌= నాపై; దుర్యోధనునందున్‌ కలదు= దుర్యోధనుడిలో 
ఉన్నది; అమందపీతిన్‌= అట్టి అధికానందంతో; నాకు; మనము+ఊజడి, ఉండున్‌= మనసు ఊరటగా ఉంటుంది. 


తాత్సర్యం: లోకుల దృష్టిలో స్నేహం అనేది ఎటువంటిదో, అటువంటి స్నేహభావం అంతా దుర్యోనుడికి నాపై 
ఉన్నది. ఆ మైత్రిని తలచుకొని నేను ఎంతో ఆనందిస్తుంటాను. 


క. జను లెట్టిది శత్రు విధం । బని చెప్పుదు రట్టి చంద మారయంగాదు 
ర్దనుండ వగు నీకు నాయెడ । వినుము కలిగె; దీన మనసు విచ్చెం గుటిలా! 104 


ప్రతిపదార్థం: కుటిలా!= దుర్దనుడా!; ఎట్టిది, శత్రువిధంబు+అని= ఎటువంటిది శత్రుత్వం అని; జనులు చెప్పుదురు= 
లు చెపుతుంటాం; అట్టచం = ఆ భావం; ఆ 6(గాన= గొ; 6 +అ = వా 

లోకులు చెపుతుంటారో; అట్టిచందము శత్రుభావం; ఆరయంగాన్‌= చూడగా; దుర్దనుండవు+అగు నీకున్‌= చెడ్డవాడివైన 
ఏనా =నొఖ clap ; యి = 0 అనం నా యి కల 0000. 

నీకు; నా ఎడన్‌ కలిగెన్‌= నా పై కలిగింది; వినుము; దీనన్‌ మనసు విచ్చెను= ఈ (ప్రవర్తన వలన నా మనసు కలత చెందింది 


తాత్సర్యం: వైరం అన్నది ఎట్లా వుంటుందని లోకులు చెపుతుంటారో అటువంటి శృత్రుభావం దుష్టుడివైన నీకు 
నాపై ఉన్నది. దీనివలన నా మనసు ఎంతో బాధపడుతున్నది. 


ఉ. కావున నీకు నప్రియము. గౌరవ రాజునకుం బ్రియంబునుం 
గా విధి మెచ్చ బాహుబల గర్వ మఖర్వముగాంగ లక్ష్మికిం 
జేవయు' గీర్తి కున్నత విజృంభణముం గలుగన్‌ ముకుంద గాం 
డీవులం దాశి గెల్టెదం గడింది మగంటిమి యుల్లసిల్లంగన్‌. 105 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; బాహుబల గర్వము= భుజబలదర్పం; అఖర్వముకా(గన్‌= అతిశయించగా; లక్ష్మికిన్‌+ 
చేవయున్‌= లక్ష్మికి బలం; కీర్తికిన్‌+ఉన్నత విజృంభణమున్‌= యశస్సుకు మిక్కిలి వ్యాప్తి; కలుగన్‌= కలిగేటట్టుగా; విధి 
మెచ్చన్‌= విధి మెచ్చేటట్టుగా; నీకున్‌+అప్రియమున్‌= నీకు అట్రీతిని; కౌరవరాజునకున్‌+ప్రియంబునన్‌= దుర్యోధనుడికి 
సంతోషం; కా(న్‌)= అయ్యేటట్టుగా; ముకుంద, గాండీవులన్‌= కృష్ణార్ణునులను; తాంకి= ఎదుర్కొని; కడింది మగంటిమి+ 
ఉల్లసిల్లంగన్‌= గొప్ప పౌరుషం ఉప్పాంగగా; గెల్బెదన్‌= జయిస్తాను. 


తాత్పర్యం: కాబట్టి మిత్రుడైన దుర్యోధనుడికి ప్రియం, శత్రువైన నీకు అప్రియం కలిగేటట్టుగా నా బాహుబలగర్వం 
అతిశయించగా, విధి మెచ్చేటట్టుగా, లక్ష్మికి బలం, కీర్తికి ఉన్నతి కలిగేటట్టుగ కృష్ణార్ణునులను ఎదుర్కొని ఓడిస్తాను. 
నా పౌరుషం ఉప్పొంగగా గెలుస్తాను. 


వ. అని పలికి మటియును. 106 
తాత్సర్యం: కర్షుడు ఈ విధంగా పలికి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. 'భండనంబునం బార్జుచేం బడక నేండు | మేలుచేయైతి నేనియు మృత్యువునకు 
నెన్న(డును నగపడ నాకు; నివ్విధంబు | సందియము లేక చిత్తంబునందు. దోంచె. 107 
ప్రతిపదార్థం: నేడు= ఈరోజు; భండనంబునన్‌= యుద్దంలో; పార్టుచేన్‌+పడక= అర్జునుడిచే ఓడిపోక; మేలుచేయి+ఐతిన్‌+ 


ఏనియున్‌= పై చేయి కలవాడిని అయితే(గెలిస్తే; మృత్యువునకున్‌= మరణానికి; ఎన్న(డునున్‌+అగపడన్‌= ఎప్పుడూ అగుపించను; 
ఈ విధంబు= ఈ విషయం; సందియము లేక= నిస్సందేహంగా; నాకున్‌; చిత్తంబునందున్‌+తోణెన్‌= మనసులో అనిపిస్తున్నది. 


తాత్సర్యం: ఇప్పుడు అర్జునుడిని యుద్దంలో గెలవగలిగితే ఇంక ఎప్పుడూ మృత్యువు నా దరి చేరదని నా మనసుకు 
దృఢంగా తోస్తున్నది. 


విశేషం: మేలు చేయైతినేనియు జాతీయం. 


చ. వినుత మహాస్త్రముల్‌ వజపి విక్రమ సంపద నాకుం జూపు న 

ర్లున భుజలీల కోర్చెద; వసుంధర. జక్రము గ్రుంగి నా రథం 

బునకు నవార్యమై యెడరు పుట్టక తక్కిన శల్య! చూడుమీ! 

నను విశిఖావలీ విలసనంబున నాతని యేపు మాపెదన్‌. 108 
ప్రతిపదార్థం: శల్య!= ఓ శల్యుడా!; వినుత, మహా+అస్త్రముల్‌+పజపి= ప్రసిద్దమైన మహాస్రములను ప్రయోగించి; నాకున్‌= 
నాకు; విక్రమ సంపద చూపు= పరాక్రమాన్ని చూపునట్టి; అర్జునుడి, భుజలీలకున్‌+ఓర్చెదన్‌= అర్జునుడి భుజబల విలాసాన్ని 
ఎదుర్కొని నిలుస్తాను; వసుంధరన్‌+చక్రము (క్రుంగి= చక్రం భూమిలో దిగబడి; నా రథంబునకున్‌+అవార్యమై= నా రథానికి 
తప్పనిదై; ఎడరు పుట్టక తక్కినన్‌= ఆపద కలుగకుండా ఉంటే; విశిఖ+ఆవలీ విలసనంబునన్‌= బాణప్రయోగ చాతుర్యంతో; 
ఆతని= అర్జునుడి యొక్క; ఏపు, మాపెదన్‌= గర్వం అణచుతాను; ననున్‌ చూడుమీ!= (అప్పుడు) నా బలం చూడుము. 


తాత్పర్యం: శల్యా! ప్రసిద్ధ మహాస్తాలను ప్రయోగించే అర్జునుడి పరా(క్రమాన్ని అడ్డుకొని నిలుస్తాను. నా రథచక్రం 
భూమిలో (క్రుంగే ఆపద సంభవించకపోతే నా బాణప్రయోగచాతుర్యంతో అర్జునుడి గర్వం అణచి తీరుతాను. 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 191 
నిశేషం: యుద్దం చేస్తుంటే రథచక్రం భూమిలో (క్రుంగిపోతుందన్న (బ్రాహ్మణ శాపభయం కర్ణుడిని వెన్నాడుతున్నది. 


వ. నీకు వెబిపింప నయ్యెడు కొలంది వారిని వెజపింపుము; కర్లుండు విక్రమంబునకుం గీర్తికి నా స్పదంబగుటకు 
[x] న. 
జనియించిన వాండు గాని భయంబు గొనుటకుం గాదు కురుపతి సన్నిధి నీవు సారథ్యంబునకుం బూనుచుండి 
పలికికొన్న బాసకతంబున బ్రదికిపోయి' తనిన విని శల్యుం డీ 'యనర్ద ప్రలాపంబులం బ్రయోజనం బేమి? 
వినుము; కర్ణ కర్ణులు వేవురైనం గిరీటిని గెలువం జాలుదురే? యనుటయు నతండు గినుక నెట్టనైన 
కన్నుంగవతోడి నవ్వు నవ్వుచు నిట్లను 'ధృతరాష్ట్ర మహీపతి సన్నిధి నుత్తమ ద్విజుల గోష్టి నఖిల దేశాచార 
విదుండైన వృద్ద బ్రాహ్మణుండు సెప్పవింటి బాహ్లిక దేశంబునవారు గోమాంసంబు నంజికొని మద్యపానంబు 
సేసి నగ్నులై యసంగత దురాలాపంబు లాడుచు( దిరుగుదు రని తొడంగి యనేక ప్రకారంబుల బాహ్లిక 
దేశ నిందోపన్యాసంబు సేసె; నట్టి బాహ్లికుల కొడయుండవు తత్మృతంబులగు పుణ్యపాపంబుల నాఅవపాలు 
నిన్నుం జేరు; నట్లుంగాక వారి యనాచారంబులు వారింపమిం జేసి యా కల్మషంబు లెల్లను నిన్నుం బొందు; 
బాహ్లికుల కంటెను మద్రదేశ జాతు లవినీతులని యార్యులు సెప్పుదురు; ని న్నేమి సెప్పంగల? దింతవట్టు 
నెటింగి నాలుక యడంచి యుండు” మనవుడు నమ్మద్రేశ్వరుండు. 109 


ప్రతిపదార్థం: నీకు వెరపింపన్‌+అయ్యెడు, కొలంది వారిని= నీవు భయపెట్ట శక్యమైన వారిని; వెజపింపుము= భయపెట్టుము; 
కర్టుండు= కర్షుడు(తాను); విక్రమంబునకున్‌= పరాక్రమానికి; కీర్తికిన్‌+ఆస్పదంబు+అగుటకున్‌= కీర్తికి నెలవైనవాడు అగుటకు; 
జనియించినవాండు= జన్మఎత్తినవాడు; కాని; భయంబు+కొనుటకున్‌+కాదు= భయపడటానికి కాదు; కురుపతి సన్నిధిన్‌= 
దుర్యోధనుని సమక్షంలో; నీవు సారథ్యంబునకున్‌+పూనుచుండి= నీవు సూతకృత్యానికి అంగీకరిస్తూ; పలికికొన్న బాస 
కతంబునన్‌= ఆడిన మాట కారణంగా; బ్రదికిపోయితి(వి)= రక్షింపబడ్డావు; అనినన్‌= అనగా; శల్యుండు విని= శల్యుడు 
ఆ మాటలు విని; కర్ల!= ఓ కర్ణా; ఈ అనర్హప్రలాపంబులన్‌= ఈ వ్యర్థవాక్కులచేత; ప్రయోజనంబు+ఏమి?= ఏమిలాభం?; 
వినుము= విను; కర్ణులు వేవురు+ఐనన్‌= వేయిమంది కర్షులైనా; కిరీటిని గెలువన్‌+చాలుదురే?= అర్జునుడిని గెలువగలరా!; 
అనుటయున్‌= అనగానే; అతండు= కర్షుడు; కినుకన్‌+ఎజ్జనైన= కోపంతో ఎర్రబడిన; కన్ను+కవతోడి; రెండు కనులతో; 
నవ్వు నవ్వుచున్‌; ఇట్టు+అనున్‌= ఇట్లా అంటున్నాడు; ధృతరాష్ట్ర మహీపతి సన్నిధిన్‌= ధృతరాష్ట్ర మహారాజు ఎదుట; ఉత్తమ 
ద్విజుల గోష్టిన్‌= (బ్రాహ్మణోత్తముల సభలో; అఖిలదేశ+ఆచార విదుండు+ఐన= అన్ని దేశాచారాలు ఎరిగిన; వృద్ద(బ్రాహ్మణుండు= 
ముసలి బ్రాహ్మణుడు; చెప్పన్‌ వింటిన్‌= చెప్పగా విన్నాను; బాహ్లిక దేశంబునవారు= బాహ్హికదేశ (ప్రజలు; గోమాంసంబు 
నంజికొని= ఆవుమాంసం నంజుకొంటూ; మద్యపానంబు+చేసి= మద్యం సేవించి; నగ్నులు+ఐ= వస్ర్రహీనులై; అసంగత 
దుస్‌+ఆలాపంబులు+ఆడుచున్‌= అనవసరమైన చెడుమాటలు పలుకుతూ; తిరుగుదురు+అని= తిరుగుతుంటారు అని; 
తొడంగి= ప్రారంభించి; అనేక 'ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; బాహ్హికదేశ నింద+ఉపన్యాసంబు+చేసెన్‌= బాహ్లిక దేశీయులను 
నిందిస్తూ మాట్లాడాడు; అట్టి బాహ్లికులకున్‌+ఒడయుండవు= అటువంటి బాహ్లిక దేశస్థులకు రాజవు; తద్‌+కృతంబులు+అగు 
పుణ్యపాపంబులన్‌= వారు చేసే పుణ్యపాపాలలో; ఆజణవపాలు= ఆరవభాగం; నిన్నున్‌+చేరున్‌= నీకు చెందుతాయి; అట్టున్‌+కాక= 
అంతేకాకుండా; వారి అనాచారంబులు వారింపమిన్‌+చేసి= వారి చెడుపనులు ఆపనందువలన; ఆ కల్మషంబులు+ఎల్లను= 
ఆ పాపాలన్నీ; నిన్నున్‌+పొందున్‌= నీకు చెందుతాయి; బాహ్లికుల కంటెను= బాహ్లిక దేశస్థులకన్నా; మద్రదేశజాతులు= 
మ।ద్రదేశ ప్రజలు; అవినీతులు+అని= నీతి మాలిన వారని; ఆర్యులు+చెప్పుదురు= విజ్ఞులు చెబుతారు; నిన్నున్‌+ఏమి+చెప్పన్‌+ 
కలదు?= నీ గురించి ఇంక ఏం చెప్పాలి?; ఇంతవట్టున్‌+ఎణింగి= ఇదంతా (గ్రహించి; నాలుక+అడంచి+ఉండుము= 
మాట్లాడక ఊరుకో; అనవుడున్‌= అని అనగా; ఆ+మద్ర+ఈశ్వరుండు= ఆ మద్రరాజగు శల్యుడు. 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు భయపెట్టగలిగిన వారిని భయపెట్టు. పరాక్రమానికి, కీర్తికి పాత్రుడు కావటానికే కర్ణుడు పుట్టాడుకాని, 
భయపడటానికి కాదు. కురుపతి యెదుట నీవు నా సారథ్యానికి అంగీకరిస్తూ చెప్పిన మాటకారణంగా (బ్రతికి 
పోయావు” అని, కర్టుడు అనేసరికి, శల్యుడు 'కర్ణా! ఈ వ్యర్థప్రలాపాలవల్ల ప్రయోజనం ఏముంది? విను. వెయ్యిమంది 
కర్షులైనా అర్జునుని గెలువగలరా?” అన్నాడు. అందుకు కరుడు కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో నవ్వుతూ “ధృతరాష్ట్రుని 
సమక్షంలో జరిగిన బ్రాహ్మణోత్తముల సభలో - అన్ని దేశాల ఆచారాలను తెలిసిన ఒక వృద్ద బ్రాహ్మణుడు, బాహ్లిక 
దేశప్రజలు ఆవుమాంసాన్ని నంజుకుంటూ, మద్యపానంచేసి, అసభ్యంగా మాట్లాడుతూ, అంగమొలతో 
తిరుగుతుంటారని బాహ్లికులను అనేక విధాల నిందిస్తూ మాట్లాడాడు. అది నేను విన్నాను. ఆలాంటి బాహ్హికులకు 
రాజువైన నీకు, వాళ్ళ పాపపుణ్యాలలో ఆరవభాగం చెందుతుంది. అంతేకాదు. వాళ్ళు చేసే చెడుపనులను ఆపనందువల్ల, 
వాళ్ళ పాపాలు కూడ నీకు అంటుకుంటాయి. బాహ్లికుల కంటె మధద్రదేశప్రజలు మరీ అవినీతిపరులు అని 
విజ్ఞాలంటారు. ఇంతకంటె నిన్ను గూర్చి చెప్పటానికి ఇంకేముంది? ఇది గుర్తుంచుకొని నోరుమూసుకో. ఊరుకో 
అనగానే ఆ మదద్రపతి---- 


విశేషం: కోపంతో ఎర్రబడిన కనులతో నవ్వుతూ అన్నాడు అనటంలో శల్యుడిపై వెకిలింత గోచరమవుతున్నది. తిక్కన వివిధ 
రకాలైన నవ్వులను పేర్కొనటం మనస్తత్వ వివేచనకు నిదర్శనం. నాలుక యడంచి యుండుము (నోరుమూసుకో) - చక్కని 
నుడికారం 


(1) తిక్కనగారు ఆయాపాత్రల మనోభావాల ప్రకటనకు, ఆ యా సందర్భాల్లో అనేక విధాలైన నవ్వులను వర్గించాడు. నవ్వును 
నవరసాలఖనిగా చేశాడు. ఇక్కడ కర్గుడు తన కోపాన్ని వ్యక్తం చేస్తూ శల్యుని నీతి నియమాలు లేని స్థితిని వెక్కిరిస్తూ 
ఎరుపెక్కిన కన్నుగవతో నవ్వాడని అనటం విశేషం. 


(2) నోరుమూసుకో అనటానికి - నాలుక యడంచి యుండుము అన్నది నాజూకైన వాక్యవిన్యాసం. 
క. 'లావులు రథాతిరథ సం । ఖ్యావేళం దెలియ జెప్పెంగాదే భీష్ముం 
డా వచనమ్ములు మనమున । భావింపుము క్రోధ మేల బలియుండ! నీకున్‌? 110 


ప్రతిపదార్థం: బలియు(డ!= బలవంతుడవైన కర్ణా!; రథ+అతిరథ సంఖ్యావే ళన్‌= రథికులను; అతిరథులను నిర్లయించే 
సమయంలో; భీష్ముండు; లావులు= అందరి బలములు; తెలియన్‌+చెప్పెన్‌+కాదే!= వివరించినాడు కదా!; ఆ వచనమ్ములు= 
ఆ మాటలు; మనమునన్‌ భావింపుము= తలపునకు తెచ్చుకొమ్ము; నీకున్‌ (క్రోధము+ఏల?= నీకు కోప మెందుకు? 


తాత్సర్యం: బలవంతుడవైన కర్ణా! భీష్ముడు కౌరవసేనలోని వీరులను రథాతిరథులుగా నిర్ణయించే సమయంలో, 
ఎవరెవరి కొలది ఏమిటో తెలియచెప్పాడు గదా. ఆ మాటలు గుర్తుతెచ్చుకో. నీకు కోపం ఎందుకు? 
విశేషం: భీష్ముడు కర్గుని అర్హరథుడుగా లెక్కించిన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేస్తున్నాడు శల్యుడు. 
తే. విడుతు రాప్తుల బంధుల వెలలుగన్న । నమ్ముదురు కులకాంతల నంగదేశ 
జనితులగువారు విభు(డ వజ్జనుల కిట్టు । లేలొకో నొడ్ల చరితంబు లెన్న నీకు? 111 


ప్రతిపదార్థం: అంగదేశ జనితులు+అగువారు= అంగదేశంలో జన్మించినవారు; ఆపులన్‌+బంధులన్‌= స్వజనులను; విడుతురు= 
విడిచిపెడతారు; వెలలు కన్నన్‌= ధర(బేరం) కుదిరితే; కులకాంతలన్‌= కుల స్తీలను; అమ్ముదురు= అమ్ముతారు; ఆ+జనులకున్‌= 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 193 


అట్టి అంగదేశీయులకు; విభుడవు= రాజవు; ఇట్టులు= ఈ విధంగా; నీకు; ఒడ్డ చరితంబులు+ఎన్నన్‌= ఇతరుల నడవడి 
గురించి మాట్లాడటం; ఏల+ఒకో?= ఎందులకు? 


తాత్సర్యం: అంగదేశస్థులు ఆత్మబంధువులను విడనాడుతారు. కుల స్త్రీలను అమ్మటానికి కూడా వెనుదీయరు. 
ఆలాంటి అంగదేశానికి రాజువైన నీకు ఇతరుల దోషాలను ఎన్నటం భావ్యమేనా? 


క పరదోషము సెప్ప(గనే । రురు గా, కాత్మీయమైన దోషంబు మదిం 
బరికింప(గ నధములు నే । ర్తుర? తలంపక యంటి వలుకతో నుండకుమీ!' 112 
ప్రతిపదార్థం: అధములు= నీచులు; పరదోషము, చెప్పగ నేర్తురు కాక= ఇతరుల దోషాలనే ఎత్తిచూపుతారు కాని; ఆత్మీయము+ఐన 


దోషంబు= తమ తప్పును; మదిన్‌+పరికింప(గన్‌, నేర్తుర?= మదిలో గుర్తించగలరా; తలయపక+అంటి(వి)= ఆలోచించకుండా 
మాట్లాడుతున్నావు; అలుకతోన్‌+ఉండకుమీ= కోపం తెచ్చుకొనవద్దు. 


తాత్పర్యం: అధములు ఇతరుల దోషాలను ఏకరువు పెడుతుంటారు కాని స్వీయదోషాలను గుర్తించరు. కోపం 
తెచ్చుకొని అనాలోచితంగా మాట్టాడకుము”. 


వ. అని యుల్లసంబాడి మజియును. 113 


ప్రతిపదార్థం: అని+ఉల్లసంబు+ఆడి= అని పరిహసించి; మణియును= ఇంకా. 


తాత్సర్యం: అని శల్యుడు కర్టుని పరిహసించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “సకల దేశములను సన్మార్గ వర్తులు । గలరు దుష్టతతియు( గలిగియుండు; 
మది నెజుంగ నేర్చు మధ్యస్థు లదియును । నదియు నుగ్గడింతు రెదురు మెచ్చ. 114 


ప్రతిపదార్థం: సకల దేశములను= అన్ని దేశాలలోను; సన్మార్గ వర్తులున్‌= మంచిమార్గంలో నడిచేవారు; కలరు= ఉన్నారు; 
దుష్టతతియున్‌= దుర్మార్గుల సమూహాలను; కలిగిఉండు= కలిగిఉంటారు; మదిన్‌= మనస్సులో; ఎయింగనేర్చు= తెలుసుకొన 
గలిగిన; మధ్యస్థులు= పక్షపాతం లేనివారు; ఎదురు మెచ్చన్‌= ఎదుటివారు మెచ్చునట్టుగా; అదియునున్‌+అదియును= ఆ 
రెండు విధముల (సజ్జన దుర్దనుల) గురించి; ఉగ్గడింతురు= చెపుతారు. 


తాత్పర్యం: మంచిమార్గంలో నడుచుకొనేవారు, దుర్మార్గులు అన్నిదేశాల్లోనూ ఉన్నారు. దీన్ని తెలుసుకోగలిగిన 
పక్షపాతరహితులు, ఎదుటివారు మెచ్చుకొనే విధంగా ఉభయులను గూర్చి చెపుతారు. (నీ వలె ఒకరిని గురించి 
మాత్రమే మాట్లాడరు) 


వ. ఒకదేశంబు దాం గీడ యగుట కలుగునే? యట్లుం గాక సదాచార దురాచారంబులు దైవం బెటింగెడు; నీ 
వనాత్మజ్ఞుండ వూరకుండు మనియె; నట్లయ్యిరువురు వివాదంబు సేయుట యాలించి చేరి కౌరవపతి 
సఖిభావం బుపన్యసించి రాధేయు రాజత్వ గౌరవంబు గొనియాడి మద్రవిభుని వారించిన నా సూత 
నందనుండు నగుచు శల్యునుద్దేశించి పొద పొద రథమ్ము పోనిమ్ము పోనిమ్మని పలికె; నట్లరిగి శల్యుండు 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


సస్మితుం డగుచు వెండియు నర్జును నుగ్గడించి కృష్ణుండు సారథియును గాండీవంబు సాధనంబునునై 
యప్రతిహత మనోరథుం డగు నా రథికు తోడం బెనంగ నోపితేని నీవు మాకెల్లను రాజ వమ్మేటి మగని 
యరదంబు మన మొగ్గరంబు సొచ్చి చిక్కు వటుచుట గలుగు నని ఎటుంగ నయ్యెడు మన మేమటిక 
యుండవలయు; నీ తోంచు దుర్ష్నిమిత్తంబు లనుసంధింపుము. 115 


ప్రతిపదార్థం: ఒక దేశంబు= ఏ దేశమైనా; తాన్‌= అది; కీడు+అగుట కలుగునే?= చెడ్డదే అయి ఉండునా?; అట్టున్‌+కాక= 
అంతేకాక; సదాచార దురాచారంబులు= మంచి చెడులు; దైవంబు+ఎజింగెడున్‌= దైవానికి తెలుసు; నీవు+అనాత్మజ్ఞుండవు= 
నవు ఆత్మజ్ఞానం లేనివాడివి; ఊరకుండుము+అనియెన్‌= మాట్లాడవద్దు అన్నాడు; అట్టు+ఆ+ఇరువురు= ఆ విధంగా కర్ష 
శల్యులు ఇద్దరూ; వివాదంబు చేయుట= వాదిస్తూ ఉండటం; కౌరవపతి= దుర్యోధనుడు; ఆలించి= విని; చేరి= వారిని 
సమీపించి; సఖాభావంబు+ఉపన్యసించి= స్నేహభావాన్ని బోధించి; రాధేయు రాజత్వగౌరవంబు= కర్గుడి రాజత్వముయొక్క 
గొప్పతనాన్ని; కొనియాడి= (ప్రశంసించి; మద్రవిభుని, వారించినన్‌= శల్యుడిని అడ్డుకొనగా; ఆ సూతనందనుండు= ఆ కర్లుడు; 
నగుచున్‌= నవ్వుతూ; శల్యున్‌+ఉద్దేశించి= శల్యుడిని చూచి; పొద పొద= పద పద; రథమ్ము పోనిమ్ము పోనిమ్ము= రథాన్ని 
పోనీ పోనీ; అని పలికెన్‌= అని అన్నాడు; శల్యుండు; అట్టు+అరిగి= ఆ విధంగా బయల్దేరి; సస్మితుండు+అగుచున్‌= 
నవ్వుతున్నవాడై; వెండియున్‌+అర్జునున్‌+ఉగ్గడించి= మళ్ళీ అర్జునుడిని పొగడి; కృష్ణుండు సారథియును= కృష్ణుడు రథసారథిగా; 
గాండీవంబు సాధనంబునున్‌+ఐ= గాండీవం ధనుస్సుగా కలిగి; అప్రతిహతమనోరథుండు+అగు= అడ్డులేని కోరికగలవాడైన; 
ఆ రథికు తోడన్‌= అర్జునుడితో; పెనంగన్‌+ఓపితి(వ)+ఏని= పోరాడగలిగితే; నీవు, మాకున్‌+ఎల్లను రాజవు= నీవే మా 
అందరి విభుడవు; ఆ+మేటి మగని+అరదంబు= ఆ మహావీరుడి రథం; మన మొగ్గరంబు చొచ్చి= మన వ్యూహం (ప్రవేశించి; 
చిక్కు పణుచుట కలుగును+అని= చిక్కులు కలిగిస్తుందని; ఎజుంగన్‌+అయ్యెడున్‌= గోచరిస్తున్నది; మనము+ఏమరక+ 
ఉండవలయున్‌= మనం జా(గత్తగా ఉండాలి; ఈ తోయ దుర్నిమిత్తంబులు= -ఈ కనబడుతున్న అపశకునాలు; 
అనుసంధింపుము= పరిశీలించుము. 


తాత్పర్యం: 'ఒక దేశం పూర్తిగ చెడునే కలిగి ఉంటుందా? అంతేకాదు. ఏవి సదాచారాలో ఏవి దురాచారాలో ఒక్క 
దేవుడికే తెలుసు. నీవు ఆత్మజ్ఞానశూన్యుడివి. ఊరుకో' అన్నాడు. దుర్యోధనుడు ఆ యిద్దరి వాదులాట విని, 
చేరువగా వచ్చి, స్నేహభావం ఎలా ఉండాలో తెలియచెప్పి, కర్ణుడి రాజత్వగొౌరవాన్ని కొనియాడి, శల్యుడు తన అధిక 
ప్రసంగాన్ని పొడిగించకుండా ఆపాడు. అప్పుడు కర్షుడు నవ్వుతూ 'పద పది, “రథాన్ని పోనీ పోనీ అని శల్యుణ్ణి 
త్వరపెట్టాడు. శల్యుడు రథాన్ని నడుపుతూ, చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ అర్జునుని ప్రశంసించటం (ప్రారంభించి 
“శ్రీకృష్ణుడు సారథిగా, గాండీవం సాధనంగా, కోరుకొన్నదానిని నిరాటంకంగా సాధించుకోగల ఆ కిరీటితో నీవు 
పోరాడగలిగితే, నీవే మా అందరికి అధిపతివి. ఆ మహావీరుడి రథం మనసేనలోకి చొచ్చుకువచ్చి చిక్కుపరుస్తున్నట్లు 
తెలుస్తున్నది. మనం జాగ్రత్తగా ఉండాలి. అగుపిస్తున్న ఈ అపశకునాలను సమన్వయించుకో. 


శల్యుండు గర్జునితో నప్పుడు దోయ నుత్సాతంబులు సెప్పుట (సం. 8-31-38) 


క. వటికులు మన చేరువం బె । ల్లజిచుట బెట్టెదురు గాలి యడరుట గ్రద్దల్‌ 
తఅచయి యాడుట వికృతపు । టఅపులతో రేంగి కాకు లజచుట గంటే? 116 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: వజళులు= నక్కలు; మన చేరువన్‌= మన సమీపంలో; పెల్లు+అబుచుట= పెద్దగా అరవటం; బెట్టు+ఎదురుగాలి= 
పెద్దగా ఎదురుగాలి; అడరుట= విజృంభించటం; (గ్రద్దల్‌= (గ్రద్దలు; తఅచయి ఆడుట= ఎక్కువగా తిరగటం; కాకులు; 
రేగి= చెలరేగి; వికృతపు+అజఅపులతోన్‌= వికారధ్వనులతో; అజఅచుట= అరవటం; కంటే= చూచావా? 


తాత్సర్యం: నక్కలు సమీపించి పెద్దగా అరుస్తున్నాయి. పెద్దగా ఎదురుగాలి వీస్తున్నది. (గ్రద్దలు ఎక్కువగా తిరుగు 
(sw) జాని D2 యే. | Pa 
తున్నాయి. కాకులు వికారధ్వనులతో అరుస్తున్నాయి. ఈ అపశకునాలు చూశావా? 


వ. అని వెండియు. 117 
తాత్సర్యం: అని మళ్ళీ. 


ఆ. సిడము కామ సూడు వడథతెడు మన తేరి | చుట్టు మెజియం గట్టినట్టి చిటుత 
పడగలందు( గంటె వెడలెడు మంట లు । గ్రంబు గాంగ నోపు రణము నేండు 118 


ప్రతిపదార్థం: సిడము+కామ= ధ్వజం (జెండాక(ర్ర); వడణెౌడున్‌+చూడు= వణకుతున్నది చూడుము; మన తేరిచుట్టు= మన 
రథం చుట్టూ; మెజయన్‌+కట్టినట్టి= మెరిసేటట్టు కట్టిన; చిరుత, పడగలందున్‌= చిన్న టెక్కెములందు; మంటలు వెడలెడున్‌= 
మంటలు వస్తున్నాయి; కంటె?= చూశావా?; నేండు= ఇవాళ; రణము= యుద్దం; ఉ(గ్రంబు, కాంగన్‌+ఓపు!= తీవ్రంగా 
సాగవచ్చును. 


తాత్సర్యం: మన జెండాకర్ర వణకుతున్నది, రథంచుట్టూ మెరిసే టెక్కెములలో మంటలు వస్తున్నాయి. ఈ నాటి 
యుద్దం భయంకరమౌతుందేమో! 


వ. అనియె నప్పుడు రాధేయుండు ధృష్టద్యుమ్నూభిరక్షితంబైన ధర్మతనయ వ్యూహంబు గనుంగొని 
రథికవరులం దగినయెడల నమర్షి తన మోహరం బాయితంబు సేసికొని యురవడింప నమ్మద్రపతి 
యెత్తి యాలోకించి. 119 

ప్రతిపదార్థం: అనియెన్‌= (శల్యుడు) అన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; రాధేయుండు= కర్ణుడు; ధృష్టద్యుమ్న+అభిరక్షితంబు+ 

ఐన= ధృష్టద్యుమ్నుడు రక్షకుడుగా ఉన్న; ధర్మతనయ, వ్యూహంబు= ధర్మరాజు వ్యూహాన్ని; కనుంగొని= చూచి; రథికవరులన్‌= 
వీరులను; తగిన ఎడలన్‌+అమర్చి= తగినచోట్ల ఉంచి; తన, మోహరంబు= తన వ్యూహాన్ని; ఆయితంబు చేసికొని= సిద్దం 
చేసికొని; ఉరవడింపన్‌= వేగిరింపగ; ఆ+మద్రపతి= శల్యుడు; అయ్టు+ఎత్తి= మెడ ఎత్తి; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: శల్యుడి మాటలు విన్న కర్షుడు ధర్మరాజు వ్యూహాన్ని పరికించి, వీరులతో తన వ్యూహాన్ని సిద్దం 
చేయగానే శల్యుడు మెడ ఎత్తి చూచి. 
ఉ. అల్లదె! యర్జ్దున ధ్వజ విహారము గాన(గ నయ్యెడుం గపీం 

ద్రోల్లసనంబునన్‌ మెఅసి యుద్దటు లైన త్రిగర్తు లేపు శో 

భిల్లంగ వారె! యన్నరుని బెట్టుగం దాంకి రతండు నంప పె 

న్వెల్లి నిగిడ్డి ముంచె నదె! నింగి గుణధ్వని వొంగ వారలన్‌.” 120 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అల్లదె!= అదిగో; కపి+ఇం(ద్ర+ఉల్లసనంబునన్‌ మెరసి= హనుమంతుడి కాంతితో ప్రకాశిస్తూ; అర్జున ధ్వజవిహారము= 
అర్జునుడి కేతనం కదలటం; కానంగన్‌+అయ్యెడున్‌= కనిపిస్తున్నది; ఉద్భటులు+ఐన (త్రిగర్తులు= బలశాలులైన (త్రిగర్తదేశపు 
వీరులు; వారె!= అదిగో!; ఏపు శోభిల్ల(గన్‌= గర్వం ఒప్పుగా; ఆ+నరునిన్‌= అర్జునుడిని; బెట్టుగన్‌+తా(కిరి= గట్టిగా ఎదుర్కొన్నారు; 
అతండున్‌= అర్జునుడు; అదె!= అదిగో!; నింగిన్‌= ఆకసంలో; గుణధ్వని పొంగన్‌= వింటివారి ధ్వని వ్యాపించగా; వారలన్‌= 
'త్రిగర్త వీరులను; అంప పెను+వెల్లి= అమ్ముల (ప్రవాహం; నిగిడ్బి= వ్యాపింపచేసి; ముంచెన్‌= ముంచాడు. 


తాత్పర్యం: అదిగో! రణరంగంలో కపీంద్రుడైన హనుమంతుని చిహ్నము ప్రకాశించగా అర్జునుడి ధ్వజవిహారం 
(రథవిహారం) అగుపిస్తున్నది. ఆ అగుపించేవారే! బలవంతులైన త్రిగర్హులు. శోభిల్లే గర్వంతో అర్జునుని గట్టిగా 
ఎదుర్కొన్నారు. అదిగో! అర్హునుడు తన అల్లెత్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా, వాళ్ళను బాణాల వెలువలో 

జ స్త. ౧M 
ముంచాడు. 


ఆ. అనిన గర్జు(డిట్టు లనియె “సంశప్తక | బలముచేత బొదువంబడి కిరీటి 

మేఘ పిహితు(డైన మిహిరుని చాడ్పున । వాడి లేక యున్నవాండు గంటె! 121 
ప్రతిపదార్థం: అనినన్‌+కర్షుడు+ఇట్టులు+అనియెన్‌= అనగా విని కరుడు ఇట్టా అంటున్నాడు; కిరీటి= అర్జునుడు, సంశప్తక 
బలముచేతన్‌= సంశప్తకులచేత ((త్రిగర్తరాజు, సుశర్మ, అతని సోదరులు), పొదువన్‌పడి= ఆ(క్రమింపబడి; మేఘపిహితు(డు+ 
ఐన= మబ్బుచేత కప్పబడిన; మిహిరుని చాడ్సునన్‌= సూర్యుడివలె; వాఢడిలేక ఉన్నవా(డు+కంటె= కాంతిహీనుడై ఉన్నాడు 


చూచావా? 


తాత్సర్యం: అని (శల్యుడు) అనగా అర్జునుడు తత్రిగర్తీయులైన సంశప్తకులచేత ఆక్రమింపబడి, మేఘం కప్పిన 
సూర్యుడివలె కాంతివిహీనుడై ఉన్నాడు చూచావా! అని కరుడు బదులు పలికాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అనుటయు శల్యుండు. 122 
తాత్పర్యం: (కర్ణుడు) అనగానే శల్యుడు. 


చ. 'వరుణుండు నీళ్ళ చే జెడునె? వాయుసఖుండు మహేంధనోత్కర 
స్పురణ నడంగునే? నరుండు పోరుల నేపటు టేల కల్లు? నె 
వ్వరికిని వాని గీడ్పజుప వచ్చునె? గాలి బరాభవింపంగా 
దొరకొనినం జలంబు మెయి€ దోయధి యంతము. ద్రావ వచ్చినన్‌. 123 


ప్రతిపదార్థం: వరుణుండు= వరుణదేవుడు; నీళ్ళచేన్‌+చెడునె?= నీటిచే నశిస్తాడా?; వాయుసఖుండు= అగ్నిదేవుడు; మహా+ 
ఇంధన+ఉత్కర - స్పురణన్‌= గొప్ప కట్టెల సమూహపు కాంతిచేత; అడంగునే?= కప్పబడునా?; నరుండు= అర్జునుడు; 
పోరులన్‌+ఏపు+అయుట= యుద్దాలలో విజృంభణను వీడుట; ఏల కల్లున్‌?= ఎందుకు జరుగుతుంది?; గాలిన్‌+పరాభవింపంగాన్‌, 
దొరకొనినన్‌= వాయువును అడ్డగించ పూనినా; చలంబుమెయిన్‌= పట్టుదలతో; తోయధి+అంతయున్‌= సముద్రమునంతా; 
త్రావవచ్చినన్‌= (త్రా వగలిగినా; ఎవ్వరికిని= ఎవరికైనా; వానిన్‌= ఆ అర్జునుడికి; కీడు+పణుపవచ్చునె?= కీడు కలిగించటం 
సాధ్యమౌతుందా? 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 197 


తాత్సర్యం: నీళ్ళ చేత వరుణుడు నశిస్తాడా? కట్టెల మోపుచేత అగ్ని కప్పువడుతాడా? అర్జునుడు యుద్ధాల్లో 
ఆధిక్యాన్ని కోల్పోతాడా? గాలిని అడ్డుకొని అవమానించటానికి పూనుకొన్నా, పట్టుపట్టి సముద్రాన్నంతా (త్రావ 
గలిగినా, అర్జునుడిని పడగొట్టటం ఎవరికి సాధ్యమౌతుంది. 


నిశేషం: అలం: నిదర్శన. 


ఆ. దేవతలకునైన దేవేంద్రపుత్రుని । నాహవమున గెలువ నలవి గాదు; 
మనము గెలుతు మిట్టి మాట లాతనిం జేరం।; జనక యాడి దీన సంతసింపు. 124 


ప్రతిపదార్థం: దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకైనా సరే; దేవ+ఇం(ద్రపుత్రునిన్‌= దేవేంద్రుని కొడుకైన అర్జునుడిని; ఆహవమునన్‌= 
యుద్దంలో; గెలువన్‌+అలవి కాదు= గెలువ సాధ్యం కాదు; మనము, గెలుచుదుము= మనం జయిస్తాం; ఇట్టి మాటలు= 
ఇటువంటి మాటలు; ఆతనిన్‌+చేరన్‌+చనక= అతడిని సమీపించకుండా; ఆడి= పలికి; దీనన్‌= దీనితోనే (ఈ మాటలతోనే); 
సంతసింపు(ము)= సంతోషించుము. 


తాత్సర్యం: దేవతలకైనా సరే అర్జునుడిని యుద్దంలో గెలువటం సాధ్యం కాదు. అతడిని మనం గెలుస్తాం అనే 
మాటలు ఆతడి చెవిన బడకుండా అనుకొని సంతోషించు. (వినబడితే పరువు దక్కదని భావం). 


ఉ. మేరువు వోలె నొప్పిన సమీరణపుత్రుని పేర్మియున్‌ మహో 
దారుండు ధర్మనందను నుదాత్తతయున్‌ విజయానుజన్సు లే 
పారంగ నున్న సొంపును నహంకృతి యేర్పడ ద్రౌపదీసుతు 
ల్వీరల మీటి పొల్పెసంగు లీలయు. జూడుము సూతనందనా! 125 


ప్రతిపదార్థం: మేరువువోలెన్‌+ఒప్పిన= మేరుపర్వతం వంటి; సమీరణపు(త్రుని పేర్మియున్‌= భీముడి గౌరవము; మహా+ 
ఉదారుండు, ధర్మనందను= గొప్ప ఉదారుడైన ధర్మరాజుయొక్క; ఉదాత్తతయున్‌= గొప్పదనం; విజయ+అనుజన్ములు= 
అర్జునుని తమ్ములైన నకులసహదేవులు; ఏపారంగన్‌+ఉన్న, సొంపును= అతిశయంతోఉన్న విలాసం; (ద్రౌపదీసుతుల్‌= 
ద్రౌపదీపుత్రులు; అహంకృతి+ఏర్పడన్‌= గర్వం ఒప్పుగా; వీరలన్‌+మీటీ= వీరిని మించి; పొల్పు+ఎసంగు లీలయున్‌= ప్రకాశించేవిధం; 
సూతనందనా!= కర్ణా! చూడుము. 


తాత్పర్యం: మేరుపర్వతంవలె (ప్రకాశిస్తున్న భీమసేనుని ఆధిక్యం, మహోదారుడైన ధర్మపుత్రుని గొప్పతనం, నకుల 
సహదేవుల విజృంభణ విలాసం, వాళ్ళందరినిమించి అహంకారంతో వెలుగుతున్న ఉపపాండవుల విధం - సూతపు(త్రా! 
చూడు. 


విశేషం: (ద్రౌపదికి ఐదుగురు భర్తలవలన వరుసగా జన్మించిన ఉపపాండవులు - ్రతివింధ్యుడు, (శ్రుతసోముడు, (శ్రుతకీర్తి, 
శతానీకుడు, (శుతసేనుడు అనేవారు. 


వ. పాండవులు ధర్మపరు లెవ్వలన ధర్మంబు గలుగు నవ్వలనికి జయంబు గలుగుట దప్పు దను సమయంబున 
సంశప్తక కులంబుం గనుంగొని మన సైన్యంబును సవ్యసాచిం జూచి వారి సేనయును గడంగి 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొండొంటితో. దాంకిన గంగా యమునల సంపాతంబు చందంబు దోంచె; నట్టి యెడం గురురాజు 
రాధేయుని మద్రరాజుం దగు రాజులను సాదరావలోకనంబున సంభావించి యి ట్లనియె. 126 


ప్రతిపదార్థం: పాండవులు, ధర్మపరులు= పాండవులు ధర్మప్రవర్తనగలవారు; ఏ వలన ధర్మంబు, గలుగున్‌= ఏవైపు ధర్మం 
ఉంటుందో; ఆ+వలనికిన్‌= ఆ వైపు; జయంబు కలుగుట తప్పదు= జయం కలగటం తప్పదు; అను సమయంబునన్‌= 
అని శల్యుడు అంటున్న సమయంలో; సంశప్తక కులంబున్‌+కనుంగొని= (త్రిగర్తవీరులను చూచి; మనసైన్యంబును= మన 
సైన్యం; సవ్యసాచిన్‌+చూచి= అర్జునుడిని చూచి; వారి సేనయును= పాండవసైన్యం; కడంగి= పూనుకొని; ఒండు+ఒంటితోన్‌+ 
తాశినన్‌= ఒకదానితో నొకటి తలపడగా; గంగా యమునల= గంగా యమునానదుల; సంపాతనంబు, చందంబు+తోచెన్‌= 
తాకిడివలె గోచరించింది; అట్టి+ఎడన్‌= అప్పుడు; కురురాజు= దుర్యోధనుడు; రాధేయునిన్‌= కర్ణుడిని; మద్రరాజున్‌= 
శల్యుడిని; తగురాజులను= ఇతరరాజులను; స+ఆదర+అవలోకంబునన్‌= ఆదరపూర్వకమైన చూపుతో; సంభావించి= గౌరవించి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్పర్యం: పాండవులు ధర్మపరులు. ధర్మం ఎవరిపక్షాన ఉంటుందో వారికే జయం లభిస్తుంది అని శల్యుడు 
అంటుండగా, సంశప్తకుల సమూహాన్ని చూచి కౌరవసైన్యం, అర్జునుడిని చూచి పాండవసైన్యం ఉత్సాహంతో 
ఒకదానితో మరొకటి తలపడగా, ఆ సన్నివేశం గంగా యమునలు ఒకదాని మీద మరొకటి పడినట్టనిపించింది. 
దుర్యోధనుడు కర్లశల్యులను, ఇతర రాజులను గౌరవపూర్వకంగా చూచి ఇట్టా అన్నాడు: 


ఆ. _ 'ఎద్ది ప్రియము సేయు నేపారు శూరుల । చిత్తములకు నది యుదాత్తభంగి 
నొదవె మీకు బాహుమదమున( గొనియాడు. । డుగ్ర శౌర్యమహిమ యుల్లసిల్ల. 127 


ప్రతిపదార్థం: ఏపారు, శూరుల, చిత్తములకున్‌= గర్వించే వీరుల మనస్సులకు; ఎద్దిప్రియము, చేయున్‌= ఏది సంతోషము 
కలిగించునో; అది ఉదాత్తభంగిన్‌= అది గొప్పదైన విధంగా; మీకున్‌ ఒదవెన్‌= మీకు లభించింది; ఉ(గ్రశౌర్యమహిమ= 
భయంకరమైన వీరత్వంయొక్క (ప్రభావం; ఉల్లసిల్లన్‌= ఒప్పగా; బాహుమదమునన్‌= భుజబలదర్పంతో; కొనియాడుండు= 
ప్రశంసలు పొందండి. 


తాత్సర్యం: 'పరాక్రమవంతులకు ఇష్టమైన (యుద్దంచేసే) అవకాశం నేడు గొప్పగా మీకు లభించింది. మీరు 
విజృంభించి మీ భుజబల దర్సాన్ని చూపి ప్రశంసలు పొందండి. 


క. బలుపెసంగం బాండుపుత్రుల€ । బొలియించిన నతుల రాజ్యభోగంబును వా 
రలచేతం బొలిసిన ను । జ్వల నాకసుఖంబు గలుగు వ్రాలుండు పోరన్‌.' 128 
ప్రతిపదార్థం: బలుపు+ఎసంగన్‌= బలము ఒప్పగా; పాండుపుత్రులన్‌= పాండవులను; పొలియించినన్‌= సంహరిస్తే; అతుల 


రాజ్యభోగంబును= సాటిలేని రాజ్యవైభవం; వారలచేతన్‌+పొలిసినన్‌= పాండవులచేత మీరు చనిపోతే; ఉజ్జ్వల, నాకసుఖంబు= 
గొప్ప స్వర్గసుఖం; కలుగున్‌= లభిస్తాయి; పోరన్‌ (వ్రాలుండు= రణరంగంలోకి దూకండి. 


తాత్పర్యం: మీరు పాండవులను సంహరిస్తే అంతులేని రాజ్యవైభవం లభిస్తుంది. వారిచేత మీరే గనుక మరణిస్తే 
గొప్ప స్వర్గభోగం అనుభవిస్తారు. కాబట్టి సందేహించకుండా యుద్దానికి ముందుకు దూకండి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 199 


వ. అనిన వారలందటు నుబ్ది సింహనాదంబులు సేయం దూర్య నినదంబులు సెలంగ సైన్యంబులు సంతసంబునం 
బొదలె; నప్పు దశ్వత్చామ రథిక జనంబుల మనంబులం బ్రమదం బెసంగ ని ట్లనియె. 129 


ప్రతిపదార్థం: అనినన్‌= (దుర్యోధనుడు) అనగా; వారలు+అందజున్‌+ఉబ్బి= కౌరవవీరులందరు ఉప్పొంగి; సింహనాదంబులు 
చేయన్‌= పెద్ద ధ్వనులు చేయగా, తూర్య, నినదంబులు, చెలంగన్‌= వాద్యధ్వనులు చెలరేగగా; సైన్యంబులు= సేనలు; 
సంతసంబునన్‌+పొదలెన్‌= సంతోషంతో ఒప్పాయి; అప్పుడు; అశ్వత్థామ; రథికజనంబుల, మనంబులన్‌= వీరుల మనసులలో; 
ప్రమదంబు+ఎసంగన్‌= ఆనందం నిండగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్పర్యం: దుర్యోధనుడి మాటలకు కౌరవసైన్యంలోని వారంతా ఉబ్బిపోయి బిగ్గరగా కేకలు వేశారు. వాద్యధ్వనులు 


చెలరేగాయి. వారికి సంతోషం కలిగిస్తూ అశ్వత్భామ ఇట్టా అన్నాడు: 
= థి (3p) 


క. “ఆయుధము విడిచి యుండగ | సాయకగురు మీరు సూడ. జంపిన కష్టో 

పాయుని ధృష్టద్యుమ్నుని | మాయించియ కాని తొడినమటు వే నూడ్చన్‌. 130 
ప్రతిపదార్థం: సాయక, గురున్‌= విలువిద్యా గురువైన [ద్రోణాచార్యుడిని; ఆయుధము, విడిచిఉండంగన్‌= ఆయుధం వదలి 
ఉండగా; మీరు, చూడన్‌= మీరు చూస్తూఉండగా; చంపినన్‌= సంహరించిన; కష్ట+ఉపాయునిన్‌ ధృష్టద్యుమ్నునిన్‌= దుర్మార్గుడైన 
ధృష్టద్యుమ్నుడిని; మాయించియ కాని= చంపిన పిదప కాని; ఏను= నేను; తొడిన, మరుపు= ధరించిన కవచం; ఊడ్పన్‌= 
విడువను. 


తాత్సర్యం: అస్త్ర విద్యాగురువైన ద్రోణాచార్యుడు ఆయుధం విడిచిఉండగా, దుష్టబుద్దితో ఆతడిని చంపిన ఆ 
ధృష్టద్యుమ్నుడిని మట్టుబెట్టి కాని నేను కవచాన్ని విడువను. 


విశేషం: ధర్మరాజు మాటలు వినబడి తన సుతుడైన అశ్వత్థామ మరణించాడని భావించి (ద్రోణుడు అస్త్రసన్న్యాసం చేశాడు. 


అప్పుడు ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడి తల నరికాడు. 


క. కడువడి వడముడియును గ । వ్వడియు నతనిం గావ బూని వచ్చిరయేనిం 
జెడుదురు మచ్చాపంబున । వెడలు వివిధ విశిఖ శిఖల వేండిమిచేతన్‌.” 131 


ప్రతిపదార్థం: వడిముడియును= భీముడు; కవ్వడియున్‌= అర్జునుడు; కడువడిన్‌= వేగంగా; అతనిన్‌= ధృష్టద్యుమ్నుడిని; 
కావన్‌+పూని వచ్చిరి+అ+ఏనియున్‌= రక్షించటానికి వచ్చినప్పటికీ; మత్‌+చాపంబునన్‌ వెడలు= నా ధనుస్సునుంచి వెలువడే; 
వివిధ విశిఖ శిఖల= పలువిధాలైన బాణాల జ్యాలలయొక్క; వేండిమి చేతన్‌= వేడివలన; చెడుదురు= మాడిపోతారు. 


తాత్సర్యం: భీమార్జునులు గనుక ధృష్టద్యుమ్నుడిని కాపాడటానికి వెంటనే వచ్చినా నా బాణాల జ్వాలలవేడిమికి 
అంతమైపోతారు”. 


విశేషం: వడముడి= (శత్రువులకు) తాపం కలిగించేవాడు. (భీముడు). 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన విని యవ్వరిష్ట రథికావలి పెల్లుగ6 బాండుపుత్ర యో 

ధనులపయిన్‌ వెసంగవియు దర్పము వార లుదగ్ర వృత్తి మా 

ర్కొనిన మహోగ్రభంగియును ఘోరపులీలల విస్మయం బొన 

ర్లై ననిమిషాంతరంగముల. జెల్లె రణంబు నుదీర్ణ రౌద్రమై. 132 
ప్రతిపదార్థం: అనన్‌విని= అనగా విని; ఆ+వరిష్టరథిక+ఆవలి= ఆ ్రేష్టులైన వీరుల సమూహం; పాండుపుత్ర, యోధనుల, 
పయిన్‌= పాండవవీరులపై; పెల్లుగన్‌= తీవ్రంగా; వెసన్‌+కవియు, దర్పము= వేగంగా ఆక్రమించిన భుజబలం; వారలు= 
పాండవులు; ఉద([గ్ర, వృత్తిన్‌= భీతిగొల్పునట్టుగా; మార్కొనినన్‌= ఎదుర్కొనిన; మహా+ఉ(గ్రభంగియును= గొప్ప పరా(క్రమం 
తీరు; ఘోరపు లీలలన్‌= భయంకరమైన విన్యాసాలతో; అనిమిష+అంతరంగములన్‌= దేవతల మనసులలో; విస్మయంబు+ 
ఒనర్భెన్‌= ఆశ్చర్యం కలిగించాయి; రణంబున్‌= యుద్దం; ఉదీర్ల రౌద్రము+ఐ= అతిశయించిన రౌద్రం కలదై; చెల్లెన్‌= 
కొనసాగింది. 


తాత్సర్యం: అశ్వత్తామ మాటలకు పొంగి కౌరవ రథిక్రేష్ణులు విజృంభించి భుజబలాలు (ప్రదర్శిస్తూ పాండవుల 
సైబడగా, వారు కూడా మహాపరా[క్రమంతో భయంకరంగా శత్రువులను ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల విజ్బంభణలు 
దేవతలకు కూడా విస్మయాన్ని కలిగిస్తూ యుద్దం ఘోరంగా కొనసాగింది. 


క _ జనసంక్షయంబు పె ల్లే। మనవచ్చుం బ్రకయకాల మయ్యెనొ కా కం 
దును నిట్టివి గలవే? యని | మనమున దలపోయవలసె మముబోంటులకున్‌. 133 


ప్రతిపదార్థం: జనసంక్షయంబు, సెల్లు= జననష్టంయొక్క ఆధిక్యం; ఏమి+అనవచ్చున్‌= ఏమని చెప్పాలి; ప్రళయకాలము+ 
అయ్యెనొ= ప్రళయకాలం అయిందా; కాక+ఎందునున్‌+ఇట్టివి కలవే+అని= లేకపోతే ఎక్కడైనా ఇటువంటివి జరిగాయా అని; 
మముబోంటులకున్‌= మా బోటివారికి; మనమునన్‌, తలపోయన్‌, వలసె= మనసులో అనుకొనవలసి వచ్చింది. 


తాత్సర్యం: యుద్దంలో జరిగే అధిక జననాశనాన్ని గురించి ఏమని చెప్పాలి! ప్రళయకాలం సమీపించిందా ఏమి? 
అని మేమంతా (సంజయాదులు) లేకుంటే ఇంత జననాశం ఎక్కడైనా జరిగిందా - అని అనుకోవలసివచ్చింది. 


వ. అట్టి యెడ. 134 
ప్రతిపదార్థం: అట్టి+ఎడ= ఆ సమయంలో. 
తాత్సర్యం: అప్పుడు. 
ఉ. ప్రీతి యెలర్ప వీరుల వరించుటకుం జనుదెంచి యప్పరో 
వ్రాతము గంధపుప్ప పరివర్షణకేళి యొనర్ప సౌరభం 


బాతటి సంచరించు లలితానిలు. డెక్కుడు సేసి వీచె సం 
జాత నవీన ఘర్మజల జాలక సైనిక లాలనీయు. డై. 135 


ప్రతిపదార్థం: అప్పరః+వ్రాతము= అప్పరసల సమూహం; ట్రీతి+ఎలర్బ్పన్‌= ఆనందం అతిశయింపగా; వీరులవరించుటకున్‌+ 
చనుదెంచి= వీరులను వరించటానికి వచ్చి; గంధపుష్ప పరివర్షణకేళి-+ఒనర్పన్‌= పరిమళభరితమైన పుష్పవర్షం కురిపించగా; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 201 


ఆతటీన్‌= అప్పుడు; సంచరించు= (ప్రసరిస్తున్న; లలిత+అనిలుండు= మృదువైన వాయువు; సంజాత, నవీన, ఘర్మజలజాలక= 
(పోరుచే) కలిగిన చెమట బిందువులతో ఒప్పుతున్న; సైనిక లాలనీయు(డు+ఐ= సైనికులచేత బుజ్జగింపబడినవాడై; సౌరభంబు= 
పరిమళం; ఎక్కుడు+చేసి వీచెన్‌= ఎక్కువచేసి వీచాడు. 


తాత్సర్యం: రణరంగంలో మరణించే వీరులను వరించటానికి అప్సరసలు వచ్చి ఆనందంతో పూలవర్షం కురిపించగా, 
మృదువుగా వీస్తున్న వాయువు ఆ పూల పరిమళాన్ని హెచ్చుగా (ప్రసరింపజేస్తూండగా, చెమటతో తడిసిన సైనికులు 
ఆ వాయువును బుజ్జగించారు - మెచ్చుకొన్నారు. 


విశేషం: యుద్దంలో అసువులు బాసిన వీరులకు స్వర్లసుఖాలతోపాటు అప్పరసల పొందు లభిస్తుందని నాటి విశ్వాసం. 


ఉ. ఆ సమయంబునం గురుకులాగ్రణి భీముని. దాక సం 

త్రాసన మత్త వారణ కదంబ సముద్ధటు(డై యతండునుం 

జేసి రణంబు దత్త్రబలసేన దలంకెడునట్లుగా సము 

ద్ధాసిత దుర్నివార్య బహుబాణ విసారణ దారుణోద్ధతిన్‌. 136 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; కురుకుల+అ(గ్రణి= దుర్యోధనుడు; వైరి, సం(త్రాసన= శత్రుభయంకరమైన; 
మత్తవారణ కదంబ= మదపుటేనుగుల సమూహంతో; సముద్భటు(డు+ఐ= మిక్కిలి అధికుడై; భీమునిన్‌+తాశెన్‌= భీముడిని 
ఎదుర్కొన్నాడు; అతండునున్‌= భీముడుకూడా; సమ్‌+ఉద్భాసిత= లెస్సగా ప్రకాశితమైన; దుః+నివార్య= అడ్డులేని; బహుబాణ 
విసారణ= అనేక బాణప్రయోగాల; దారుణ+ఉద్ధతిన్‌= భయంకర విజృంభణంతో; తద్‌+ప్రబలసేన= ఆ (దుర్యోధనుడి) 
గొప్ప సైన్యం; తలంకెడు+అట్టుగాన్‌= చలించేటట్టుగా; రణంబు చేసెన్‌= పోరు సల్పాడు. 


తాత్సర్యం: అప్పుడు దుర్యోధనుడు శత్రు భయంకరమైన మద గజ సైన్యంతో కూడినవాడై విజృంభించి భీముడిని 
ఎదుర్కొనగా, అతడు కూడా కౌరవసేన కలత చెందే విధంగా అడ్డుకొన సాధ్యంకాని అనేక బాణ ప్రయోగాలతో 
భయంకరంగా ఏజృంభించాడు. 


క, పదపడి రాధేయుం డు । న్మద వృత్తిం గవిసె గుణ నినాదంబును బె 
ట్టిద మగు రథనిస్వనముం । జదల నిగుడ( బాండవాగ్రజన్ముని దెసకున్‌. 137 


ప్రతిపదార్థం: పదపడి= తరువాత; రాధేయుండు= కర్షుడు; గుణనినాదంబును= వింటినారి ధ్వని; బెట్టిదము+అగు 
రథనిస్వనమున్‌= కఠోరమైన రథధ్వని; చదల నిగుడన్‌= గగనభాగంలో మారుమోగగా; పాండవ+అ(గ్రజన్ముని, దెసకున్‌= 
ధర్మరాజువైపునకు; ఉన్మదవృత్తిన్‌+కవిసెన్‌= గర్వంతో తలపడ్డాడు. 


తాత్సర్యం: తరువాత కర్గుడు తన అల్లెత్రాటిధ్వని, రథధ్వని ఆకాశంలో మారుమోగగా ధర్మరాజుపై విజృంభించాడు. 


వ. ఇట్లు గవిసిన మన సైనికు లిట్లని రివ్విధంబున ధర్మనందనుం గదియ నడరిన నరుండు వచ్చి యడ్డంబు 
సొచ్చునపుడు. 138 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్లు కవిసినన్‌= ఇట్లు కర్షుడు ఎదుర్కొనగా; మన సైనికులు+ఇట్టు+అనిరి= మన సైనికులు ఇట్టా అన్నారు; 
ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ధర్మనందనున్‌= ధర్మరాజును; కదియన్‌+అడరిన= తాకుటకు పూనుకోగా; నరుండు 
వచ్చి= అర్జునుడు వచ్చి; అడ్డంబు+చొచ్చు+అపుడు= అడ్డుకొనే సమయంలో. 

జ co [ఈ 


తాత్పర్యం: ఈ విధంగా కర్గుడు ధర్మరాజుపై తలపడగా మన సైనికులు ఇట్టా అన్నారు: “ఈ విధంగా కర్షుడు 
ధర్మరాజుపై తలపడగా అర్జునుడు వచ్చి అడ్డుకొనే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. నరునకు సూతసూతికి రణం బగు నేం డతిఘోరభంగి నం 

దరయ నితండు గీ టడంచు నాతని నన్నటులున్నవాండు దు 

ర్థర రిపుబాధ దక్కి కురురాజు సుఖిత్వము. బొందునిప్టు రం 

డరదము సేరి యీతని మహాస్త్ర విలాసము సూత మేర్పడన్‌. 139 
ప్రతిపదార్థం: నేడు= ఈ రోజు; నరునకున్‌, సూతసూతికిన్‌= అర్జునునకు కర్ణునికి; అతిఘోరభంగిన్‌= మిక్కిలి భయంకరంగా; 
రణంబు+అగున్‌= యుద్దం జరుగుతుంది; అరయన్‌= చూడగా; అందున్‌= యుద్ధంలో; ఇతండు= కర్గుడు; ఆతనిన్‌= 
అర్జునుడిని; కీటు+అడయన్‌= చంపును; అన్నటులు+ఉన్నవాండు= అన్నట్టు గోచరిస్తున్నాడు; కురురాజు= దుర్యోధనుడు; 
దుర్భర, రిపు, బాధ, దక్కి= భరించలేని శత్రుబాధ తొలగి; సుఖిత్వమున్‌+పొందున్‌= సుఖాన్ని పొందుతాడు; రండు= 
కదలిరండి; అరదము చేరి= రథాన్ని సమీపించి; ఈతని= కర్గుడి; మహా+అస్త్రవిలాసము= మహాస్త్రముల పెంపు; ఏర్పడన్‌= 
తెలిసేటట్టుగా; చూచుదము= చూద్దాం. 


తాత్సర్యం: ఈ రోజు కర్ణార్దునులకు మహాభయంకరమైన యుద్దం జరుగుతుంది. చూస్తుంటే కర్షుడు అతడిని 
సంహరించేటట్టుగా గోచరిస్తున్నాడు. ఇక వైరి బాధ తొలగి దుర్యోధనుడు సుఖంగా ఉంటాడు. కర్లుడి రథాన్ని చేరి 
అతడి మహాస్త్రప్రయోగాన్ని తిలకిద్దాం రండి. 


క్ర గెలు పెల్ల భంగి నితనికి(। గలుగు నను తలంపు వుట్టంగా నిపుడు మనం 
బుల జనియించు మనోరథ | మలవడుటయు( బోర నెటు(గనయ్యెడు నదియున్‌.” 140 
ప్రతిపదార్థం: ఇతనికిన్‌= ఈ కర్ణుడికి; ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగా; గెలుపు= జయము; కలుగున్‌+అను తలంపు= 


కలుగుతుందన్న భావం; పుట్టంగాన్‌= తలెత్తగా; ఇప్పుడు, మనంబులన్‌, జనియించు, మనోరథము= మన మనసులలో కలిగే 
కోరిక; అలవడుటయున్‌= నెరవేరటం; అదియున్‌= అది; పోరన్‌+ఎబు(గన్‌+అయ్యెడున్‌= యుద్దంలోనే వెల్లడి అవుతుంది. 


తాత్సర్యం: అన్ని విధాల కర్షుడికి జయం కలుగుతుందని మన మనస్సులో ఇప్పుడు కలుగుతున్న కోరిక 
తీరుతుందా అన్నది యుద్దంలోనే వెల్లడి అవుతుంది. 


వ. అనుచు గూడుకొని రథ కరి తురగ సమ్మర్ద నిరత భూభాగంబుగా నురవడింప రాధేయుం డరిభీషణం 
బగు రథంబున. 141 


ప్రతిపదార్థం: అనుచున్‌+కూడుకొని= (సైనికులు) ఇట్లా అంటూ కలిసి; రథ, కరి, తురగ, సమ్మర్హ= రథ, గజ, అశ్వసైన్యముల 
సందడిచే; నిర్దళిత భూభాగంబుగాన్‌= భేదింపబడిన భూభాగం కలిగేటట్టు; ఉరవడింపన్‌= త్వరపెట్టగా; రాధేయుండు= 
కర్టుడు; అరిభీషణంబు+అగు రథంబునన్‌= శత్రుభయంకరమైన రథంమీద. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 203 


తాత్పర్యం: సైనికులు ఈ విధంగా అంటూ రథ గజ అశ్వ సైన్యాలతో భూభాగాన్ని భేదించుకొని ముందుకు 
సాగగా కర్షుడు శత్రుభయంకరమైన రథంమీద (ఆసీనుడై). 


తే. మిగిలి యప్పాండవాగ్రజు మగంటిమియును | జలము. గోల్పుచ్చి తూలంబోం బలికి మెటిసె 

నధిప! యతినికి వీళమై నడ్డపడ(గ(। గడంగు నద్దిస యోధుల గర్వ మడంచి. 142 
ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! వీ(కమైన్‌= పరాక్రమంతో; అతనికిన్‌= కర్షుడికి; అడ్డపడంగన్‌= అడ్డుపడుటకు; 
ఆ+దెస= ఆవైపు; కడంగు= పూనుకొనెడి; యోధుల, గర్వము+అడంచి= వీరుల గర్వాన్ని అణచి; మిగిలి= అతిశయించి; ఆ+ 
పాండవు+అ([గ్రజు= ధర్మరాజు; మగంటిమియును= పౌరుషమును; చలమున్‌= పట్టుదలను; కోలు+పుచ్చి= నశింపజేసి; 
తూలన్‌+పోన్‌+పలికి= (అతడు) తక్కువచేసి పలికి; మెజసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కరుడు - పాండవ పక్షాన తన కడ్డువచ్చిన యోధుల గర్వమడచి, అతిశయించి 
ధర్మరాజు పౌరుషాన్ని, పట్టుదలను అణగించి, తక్కువచేసి మాట్టాడి గొప్పగా ప్రకాశించాడు. 


కర్షుండు ధర్మజుపై( గనిసి విజ్బంభించుట (సం. 8-31-5) 


వ. అనిన విని సంజయునకు ధృతరాస్తుం డిట్లనియె 'గర్టుండు దన మొన యె ట్లాయితంబు సేసె? గౌంతేయ 
ముఖ్యసైన్య సన్నాహం బెట్టి? దతం డతనిం బొదివిన యప్పుడు గవ్వడి యెవ్వలన నుండె? నవ్వీరుం డన్న 
కడ నున్న నా సూతనందనున కట్లు సేయ వశంబగునే? వాసవుండు సకల సురగణంబులతో. బన్ని 
యన్నరునిపై వచ్చి ఖాండవంబు గాల్పకుండ( గావం జాలెనే? బ్రదుకున కాసపడు మగల కతని 
మార్మొనవచ్చునే? రాధేయునకు వచ్చుంగాక? యనుటయు. 143 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= (సంజయుడు) చెప్పగా విని; ధృతరాష్టుండు= ధృతరా(ష్టుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; కర్గుండు= కర్షుడు; తనమొన= తనవ్యూహం; ఎట్ల్టు+ఆయితంబు+చేసెన్‌= ఏ విధంగా 
సిద్దపరచాడు; కౌంతేయముఖ్య= ధర్మరాజు మున్నగువారి; సైన్యసన్నాహంబు+ఎట్టిది?= సైన్యవ్యూహాలు ఎలాంటివి?; అతండు+ 
అతనిన్‌= కర్షుడు ధర్మజుని; పొదివిన+అప్పుడు= తాకినప్పుడు; కవ్వడి= అర్జునుడు; ఏ+వలనన్‌+ఉండెను?= ఎక్కడ 
ఉన్నాడు?; ఆ+వీరుండు= అర్జునుడు; అన్నకడన్‌+ఉన్నను= అన్నదగ్గరఉంటే; ఆ సూతనందనునకున్‌= కర్ణుడికి; అట్టు+ 
చేయవశంబు+అగునే?= (ధర్మజుని తాకటానికి) అట్లా చేయటానికి సాధ్యమవుతుందా?; వాసవుండు= ఇంద్రుడు; సకల 
సురగణంబులతోన్‌+పన్ని= సకల దేవసమూహాలతో కూడి; ఆ+నరునిపైన్‌ వచ్చి= అర్జునుడిపై తలపడి; ఖాండవంబు+ 
కాల్పకుండన్‌= ఖాండవవనాన్ని దహించేయకుండా; కావన్‌+చాలెనే?= కాపాడగలిగినాడా?; (బ్రదుకునకున్‌+ఆసపడు మగలకున్‌= 
ప్రాణంమీద ఆశగల వీరులకు; ఆతనిన్‌+మార్కొనవచ్చునే?= అర్జునుడిని ఎదుర్కొనటం సాధ్యమా?; రాధేయునకున్‌ 
వచ్చున్‌+కాక= కర్టుడికి సాధ్యమవుతుందేమో కాని; అనుటయున్‌= అని అడుగగా. 


తాత్పర్యం: సంజయుడి మాటలు విని ధృతరాష్టుడు ఇట్టా ప్రశ్నలు వేయసాగాడు. 'కర్లుడు, ధర్మరాజు తమ 
వ్యూహాలను ఏ విధంగా ఏర్పరచుకొన్నారు? కర్షుడు అతడి పైకి వెళ్ళినపుడు అర్జునుడు ఎక్కడున్నాడు? అతడే ఉంటే 
కర్ణుడు అట్టా చేయగలిగేవాడా? ఖాండవవనదహనం సందర్భంలో దేవేంద్రుడు సకల దేవగణంబులతో అర్జునుడి 
మీదికి దండెత్తి ఖాండవాన్ని కాల్పకుండ రక్షించగలిగాడా? బ్రతుకుమీద ఆశగల వీరులతని నెదుర్కొనగలరా? అది 
ఒక్క కర్టుడికే సాధ్యం కాగలదేమో! 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఈ ప్రశ్న పరంపరవలన ధృతరాష్ట్రుడి ఆతురత వ్యక్తమవుతున్నది. 


తే. ఇట్టు లను సంజయుం డమ్మహీశ్వరునకు । 'నంగపతి మోహరంబు తెజంగు, ధర్మ 
సుతుని యొడ్డు విధంబు, నర్జును(డు వారి । పోరునెడ లేమియును మీంది పోరు వినుము. 144 


ప్రతిపదార్థం: సంజయుండు= సంజయుడు; ఆ+మహీశ్వరునకున్‌= ధృతరా(ష్టుడితో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; 
అంగపతి, మోహరంబు, తెజుంగు= కర్ణుడి వ్యూహవిధానం; ధర్మసుతుని, ఒడ్డు, విధంబు= ధర్మరాజు పన్నిన వ్యూహరచన; 
అర్జునుండు; వారిపోరు+ఎడన్‌= వారి యుద్దసమీపంలో; లేమి= లేకపోవటం; మీందిపోరు= తర్వాత కొనసాగిన యుద్దం; 
వినుము= వినుము. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడి (ప్రశ్నలకు సంజయుడు ఇట్టా సమాధానం చెప్పాడు. 'కర్టుడి వ్యూహరచన, ధర్మరాజు 
ప్రతివ్యూహరచన, అర్జునుడు అక్కడ లేకపోవటం, అప్పటి యుద్దవిశేషాలు వివరంగా చెప్పుతాను వినుము. 


వ.  కృపాచార్యుండును గృతవర్మయు మాగధులు వలపట, శకునియు నులూకుండును గుట్టిపు దడంబులతో 
వారికెలనను, సంశప్తక గణం బిరువది నాలుగు వేలు రథిక ముఖ్యు లగ్గలిక నుల్లసిల్లి దాపటను, నీ 
కొడుకులందు. గొందటు కాంభోజ శక యవన సైన్య సమేతంబుగా వారియవులను, బాహుబల భాసితుండై 
దుశ్శాసనుండు వెనుకనుం, గతిపయసోదర పరివృతుండై, కురురాజు పిటుందను, నశ్వత్చామ ప్రముఖ 
యోధులు గరినికరకృత సన్నాహులై యన్నరపతి నియోగింప నతనిపజ్జ నిలువ నిజపుత్రులుం దన 
చుట్టునుం గదిసి యెసకమెసంగు పరవశంబున మెజియ సూతసూనుండు సేనాముఖంబునకుం దిలకంబై 
నిలిచి వొలిచె నట్లు మోహరించి మదకల మాతంగంబుల తటిచు కతంబున మొయిళ్ళ మొత్తంబుల కైవడిం 
గాజుకొను నమ్మొన నురవడి నడిపించు నా కర్టునిం గనుంగొని కౌంతేయాగ్రజుండు గాండీవి రావించి యి 
ట్లనియె. 145 


ప్రతిపదార్థం: కృపాచార్యుండును, కృతవర్మయున్‌= కృపాచార్యుడు, కృతవర్మ; మాగధులు= మగధదేశ వీరులు; వలపటన్‌= 
కుడివైపు; శకునియున్‌+ఉలూకుండును= శకుని, ఉలూకుడు; గుజ్జపు దడంబులతోన్‌= అశ్వసైన్యంతో; వారికెలనను= వారి 
ప్రక్క; సంశప్తక గణంబు= (త్రిగర్త దేశీయులు; ఇరువది నాలుగువేలు రథికముఖ్యులు= ఇరవైనాలుగువేలమంది రథికవీరులు; 
అగ్గలికన్‌+ఉల్లసిల్లి= శౌర్యంతో ఒప్పి; దాపటను= ఎడమవైపున; నీ కొడుకులందున్‌+కొందణు= నీ కొడుకులలో కొందరు; 
కాంభోజ, శక, యవన, సైన్య, సమేతంబుగాన్‌= కాంభోజ, శక, యవన రాజుల సైనికులతో కూడి; వారి+అవులను= 
వారిఅవతల; దుశ్చాసనుండు= దుశళ్ళాసనుడు; బాహుబలభాసితుండు+అయి= భుజబలంతో (ప్రకాశిస్తూ; వెనుకనున్‌= వెనుకవైపు; 
కురురాజు= దుర్యోధనుడు; కతిపయ, సోదర, పరివృతుండు+అయి= కొందరు తమ్ములతో కలిసి; పిటుందనున్‌= ఆ 
వెనుకనూ; అశ్వత్హామ 'ప్రముఖయోధులు= అశ్వృత్తామ మొదలగు వీరులు; కరినికర కృత, సన్నాహులు+అయి= గజసైన్యంతో 
కూడినవారై; ఆ+నరపతి నియోగింపన్‌= దుర్యోధనుడు నియమించగా; అతని పజ్జన్‌ నిలువన్‌= కర్షుడిప్రక్క నిలబడి ఉండగా; 
సూతసూనుండు= కర్గుడు; నిజపుత్రులున్‌= తన కుమారులు; తన చుట్టునున్‌+కదిసి= తన చుట్టుచేరి; ఎసకము+ ఎస 
గు+పరవశంబునన్‌+మెణయన్‌= అతిశయ దర్పంతో ఒప్పగా; సేనాముఖంబునకున్‌+తిలకంబు+అయి= సేన అ(గ్రభాగానికి 
బొట్టుగా; నిలిచిపొలిచెను= నిలిచి ఒప్పారాడు; అట్టు మోహరించి= ఆ విధంగా వ్యూహం పన్ని; మదకల మాతంగంబుల= 
మదపుటేనుగుల; తజచు కతంబును= ఆధిక్యంచేత; మొయిళ్ళ మొత్తంబుల కైవడిన్‌= మబ్బుల గుంపువలె; కాజుకొను= 
సందడి చేయుచున్న; ఆ+మొనను= ఆ వ్యూహాన్ని; ఉరవడిన్‌+నడిపించు= వేగంగా నడిపిస్తున్న; ఆ కర్గునిన్‌+కనుంగొని= 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 205 


ఆ కర్టుడిని చూచి; కౌంతేయ+అ(గ్రజుండు= ధర్మరాజు; గాండీవిన్‌ రావించి= అర్జునుడిని పిలిచి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు: 


తాత్సర్యం: కర్గుడి వ్యూహానికి కుడివైపు కృపాచార్యుడు, కృతవర్మ మగధవీరులు; వారి ప్రక్కన శకుని, ఉలూకుడు; 
ఎడమవైపు (త్రిగర్తవీరులు; వారిప్రక్కన కాంభోజ శకయవనులతో కూడిన కౌరవులు; వెనుకవైపు దుశ్శాసనుడు; 
అతడి వెనుక సోదర సమేతుడైన దుర్యోధనుడు నిలిచి ఉండగా, కర్షుడు తన ప్రక్కన అశృత్తామ మున్నగు వీరులు, 
తన చుట్టు తన కుమారులతో కూడినవాడై కౌరవసేన అ(గ్రభాగంలో తిలకంగా (ప్రకాశించాడు. మదగజాలు 
అధికంగా ఉండి మేఘసమూహాల వలె శబ్దం చేస్తున్న ఆ సేనను ముందుకు నడిపిస్తున్న కర్ణుడిని చూచి, ధర్మరాజు 
అర్జునుడిని పిలిచి అతడితో ఇట్టా అన్నాడు. 


నిశేషం: కర్ణుడు పన్నినవ్యూహం మకరవ్యూహం. తుండం కర్టుడు. శకుని, ఉలూకుడు రెండు కన్నులు. కంఠస్థానంలో 
రారాజు తమ్ములు, ఉదరస్థానంలో దుర్యోధనుడు ఉన్నారు. కృతవర్మ, కృపాచార్యుడు రెండు పాదాలు. ఇది పదహారవరోజు 
సం[గ్రామం. 
ఉ.  'సూతతనూజు మోహరము సూచితె? యెంతయు గట్టియై సము 

దోతిత భంగి. దోచె నది యుక్కునం బైంబడి యిబ్దలంబు ని 

ర్టూతము సేయకుండ(గ నెదుర్కొని యెమ్మెయి నిల్వరింత మ 

న్నీతి విధింపుమా? బలుపు నేర్పును దద్‌జ్ఞులు పిచ్చలింప(గన్‌.' 146 


ప్రతిపదార్థం: సూత, తనూజు, మోహరము= సూతసుతుడైన కర్గుడి వ్యూహం; చూచితె?= చూచావా?; ఎంతయున్‌ గట్టి 
ఐ= ఎంతో దృఢమై; సముద్దోతిత భంగిన్‌+తోచెను= ఉజ్జ్వలంగా కనిపిస్తున్నది; అది= ఆ సేన; ఉక్కునన్‌+పైన్‌+పడి= 
శౌర్యంతో మనపై విజృంభించి; ఈ+బలంబు= (మన) సేనను; నిర్ణూతము చేయక+ఉండంగన్‌= చెదరగొట్టకుండా; ఎదుర్కొని= 
ఎదిరించి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; నిల్వరింతము= అడ్డుకొనగలమో; తద్‌జ్ఞాలు= విజ్ఞులు; బలుపు, నేర్పును= మన బలము, 
నేర్పు; పిచ్చలింపంగన్‌= (ప్రశంసించగా; ఆ+నీతి= ఆ వ్యూహ పద్దతిని; విధింపుమా!= రూపొందించుము. 

తాత్సర్యం: సూతపు(త్రుడైన కర్గుడి వ్యూహం చూచావా? ఎంతో దృఢంగా, దేదీప్యమానంగా అగుపిస్తూ ఉంది. ఆ 
సేన బలంతో మన సేనమీద పడి చెదరగొట్టకుండా, ఏ విధంగా దానిని ఎదుర్కొని అడ్డుకోగలమో, ఆ విధంగా 
- మన బలాన్ని, నేర్పును విజ్ఞులు ప్రశంసించేటట్లుగా వ్యూహరచన చేయుము. 


వ. అనుటయు సంక్రందన నందనుండు. 147 


బఆబదారిం: అనుట = రాజా) అనగా; సం(క్రం © ౦డు= అ 3 
ప్రతిపదార్థం: అనుటయున్‌= (ధర్మరాజు) అనగా; సం(క్రందన నందనుండు= అర్జునుడు 


తాత్సర్యం: అని అనగా, ధర్మరాజు మాటలకు అర్జునుడు. 


తే. సారవంత మై కర్ణుని సైన్య మురవ । ణించు. గా కేమి దీనికి నృపవరేణ్య! 
పూని చేయంవగలయు. బ్రధానకార్య । మతని సమయించుటయ; నాకు నది భరంబె?' 148 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజా!; కర్గుని సైన్యము; సారవంతము+అయి= శ్రేష్టమై; ఉరవణించున్‌+కాక+ఏమి?= విజృంభిస్తే 


ఏమి?; దీనికిన్‌= దీనికి; (ప్రధాన కార్యము= ముఖ్యమైన పని; నాకున్‌= నాకు; పూని= పూనుకొని; చేయంగవలయున్‌= 
చేయవలసి ఉన్నది; అతనిన్‌+సమయించుటయ= కర్లుని సంహరించటమే; అది= ఆ పని; భరంబె?= కష్టమా? 


తాత్సర్యం: పటిష్టమైన కర్గుడి సేన విజృంభించి మనపైకి వస్తే రానిమ్ము. కాని, దానికి ప్రతిగా మనం చేయదగిన 
ముఖ్యమైన పని అతడిని సంహరించటం. అది నాకు కష్టమైన పని కాదు." 


వ. అనిన విని యమ్మనుజపతి యతని కిట్లను 'నట్లేని నీవు రాధేయుని గెలుపుము; భీమసేనుండు 
సుయోధనుని, నకులుండు వృషసేనుని, సహదేవుండు సౌబలుని, శతానీకుండు దుశ్శాసనుని, సాత్యకి 
కృతవర్మను, ధృష్టద్యుమ్నుండు ద్రోణపుత్రుని, ద్రౌపదేయులు శిఖండియుం దారును దక్కటి ధార్తరాష్తులం 
దలపడువా; రేను గృపాచార్యుని తోడం బెనంగెది ననుటయు 'నట్లకాక' యని యతండు మున్ను దను 
నిలిచిన నెలవునకుం జనునెడ నయ్యుధిష్టిరు పనుపు తెటింగు వారలందటికు నెటింగించె; నతండు వలపటి 
వలన సైన్యాగ్రవర్తి యయ్యును, వృకోదరుండు వామపార్శ్వవర్తి యయ్యును. శైనేయ ద్రౌపదేయ 
సమేతంబుగా నప్పాండవాగ్రజుండు మధ్యభాగస్థుండయ్యు నున్న యమ్మోహరం బా సూతనందను మొన 
యురవడి సరకు గొనక మార్మొనియె ననవుడు నాంబికేయుండు. 149 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= (అర్జునుడు) అనగా విని; ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= అతడితో 
ఇట్లా అన్నాడు; అట్టు+ఏనిన్‌= అట్టా అయితే; నీవు, రాధేయునిన్‌, గెలువుము= నీవు కర్షుడిని జయింపుము; భీమసేనుండు 
సుయోధనునిన్‌= భీముడు దుర్యోధనుడిని; నకులుండు వృషసేనునిన్‌= నకులుడు వృషసేనుడిని; సహదేవుండు సౌబలునిన్‌= 
సహదేవుడు శకునిని; శతానీకుండు దుశ్ళాసనునిన్‌= శతానీకుడు దుశ్చాసనుడిని; సాత్యకి కృతవర్మను= సాత్యకి, కృతవర్మను; 
ధృష్టద్యుమ్నుండు దద్రోణపుత్రునిన్‌= ధృష్టద్యుమ్నుడు అశ్వత్తామను; (ద్రౌపదేయులు= ఉపపాండవులు; శిఖండియున్‌+తారును= 
శిఖండి తాము కలిసి; తక్కటి ధార్తరాష్టులన్‌= మిగతా కౌరవులను; తలపడువారు= ఎదుర్కొంటారు; ఏను+కృపాచార్యుతోడన్‌= 
నేను కృపాచార్యుడితో; పెనంగెదను+అనుటయును= తలపడతాను అని అనగా; అతండు= అర్జునుడు; అట్లకాక+అని= 
సరే అని; మున్ను+తలన నిలిచిన నెలవునకున్‌= ముందు తానున్న స్థలానికి; చను+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; ఆ+యుధిష్టిరు= 
ధర్మరాజుయొక్క; పనుపుతెణంగు= ఆజ్ఞావిషయం; వారలందణకును+ఎతింగించెను= వారందరికీ తెలిపాడు; అతండు= 
అర్జునుడు; వలపటివలనన్‌= కుడివైపు; సైన్య+అ(గ్రవర్తి+అయ్యును= సైన్యానికి ముందుండగా; వృకోదరుండు= భీముడు; 
వామపార్శ్యవర్తి+అయ్యును= ఎడమవైపు నిలువగా; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ ధర్మరాజు; మధ్యభాగస్థుండు+అయ్యును= 
నడమనుండగా; ఉన్న= నిలిచిన; ఆ+మోహరంబు= ఆ వ్యూహం; ఆ సూతనందను మొన+ఉరవడిన్‌= కర్గుడి వ్యూహ 
వేగాన్ని; సరకుగొనక= లెక్కచేయక; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నది; అనవుడున్‌+ఆంబికేయుండు= (సంజయుడు) అని 
చెప్పగా ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: కర్టుడి సైన్యంలోని వారితో పాండవసేనలోని వీరులు ఎవరెవరు ఎట్లా తలపడాలో ధర్మరాజు అర్జునుడితో 
చెప్పాడు. అర్జునుడు తన సేనలోని వారికి ఆ విధానాన్ని వివరించి తన వ్యూహంతో కౌరవసేనను ఎదుర్కొన్నాడు. 
అప్పుడు సంజయుడితో ధృతరాష్టు డిట్టా అన్నాడు: 


విశేషం: కర్టుడి మకరవ్యూహానికి ప్రతిగా అర్జునుడు అర్హచంద్ర వ్యూహాన్ని ఏర్పరచాడు. తాను అగ్రస్థానంలో ఉండి 
భీమధృష్టద్యుమ్నులను రెండు పార్భ్యాలలో నిలిపాడు. మిగిలిన ముగ్గురు పాండవులు వారి వెనుక ఉన్నారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 207 


మ. 'నరు6 డమ్మె విని వచ్చె నన్నరునకు నృంశప్తకశ్రేణికి 
నుర మత్యుద్దట భంగి జెల్లుటయు మున్ఫూచించితీ వయ్యుధి 
ష్టిరునిం గర్జుండు దా(కి యోర్డె ననియుం జెప్పంగ వింటిన్‌ రణం 
బరయం జిత్రము; సెప్పు మత్తెటిగు సువ్యక్తంబుగా సంజయా!” 150 


ప్రతిపదార్థం: సంజయా!; నరుండు= అర్జునుడు; ఆ+మై, వినివచ్చెన్‌= ఆ విధం (ధర్మరాజుమాటలు) విని వచ్చాడు; ఆ+ 
నరునకున్‌= అర్జునుడికి; సంశప్తక, (శ్రేణికిన్‌= (త్రిగర్తవీరుల సమూహానికి; అతి+ఉద్భటభంగిన్‌= ఎంతో భయంకరంగా; 
దురము= యుద్ధం; చెల్లుటయున్‌= జరగటం; ఈవు= నీవు; మున్‌+సూచించితి(వి)ి= ఇంతకుముందు చెప్పావు; ఆ+ 
యుధిస్టిరునిన్‌= ఆ ధర్మరాజును; కర్షుండు తాకి; ఓర్చెను+అనియున్‌= ఓడించాడని కూడా; చెప్పంగ వింటిన్‌= చెప్పగా 
విన్నాను; అరయన్‌= చూడగా; రణంబు చిత్రము= యుద్దం విచిత్రమైనది; ఆ+తెజంగు= ఆ విధము; సువ్యక్తంబుగాన్‌= 
విశదంగా; చెప్పుము= వివరించుము. 


తాత్పర్యం: 'అర్జునుడికీ (త్రిగర్హ వీరులకు ఘోరయుద్దం జరిగిందనీ, కర్ణుడు ధర్మరాజు పైబడి ఓడించాడనీ నీవు 
చెప్పగా నేను విన్నాను. సంజయా! చిత్రమైన ఆ యుద్దవిశేషాలు వివరంగా చెప్పుము.” 


వ. అని యడిగిన సంజయుం దమ్మానవపతి కిట్లను 'నట్లు ధర్మజుండు సెప్పె6 గాని యయ్యిరువాంగుం గదిసినప్పు 
డన్నియమంబు నడవక కయ్యంపు టౌచిత్యంబున నొండు దెఅంగు సెల్లె నది యెటింగించెద నవధరింపు; 
మవ్విధంబున మొనలు రెండును నొండొంటిం దార్కొను సమయంబున సవ్యసాచి కర్టు నడచు చక్కటికి 
నడరం గడంగిన. గ్రాలు కపికేతనంబు గనుంగొని తెంపు పెంపున బొంపిరివోవుచు. ద్రిగర్లాది సంశప్తకులు 
సరభసంబుగా నడ్డపడి పైకొని తఖిమి పొంగిన పయోనిధిం బోలిన నబ్దలియుండు సెలియలికట్టం బోలి 
నిలువరించి మాతంగ ప్రముఖ సేనాంగ సకలాంగ శకలంబుల నిలాతలంబు గప్పుచుండ నొండొండ పేర్చి 
యా బలం బా బలమర్దన నందను నరదంబు ముంచికొనిన నవ్వీరుండు విజృంభిత విక్రముండై బడబాగ్ని 
కీలాకలాపంబు చందం బగు సాయక నికాయంబు నిగిడించుచు నెక్కుడుమదంబున నమ్మూ(కలం 
ద్రెక్కొనుచుండ( దత్తకారం బాలోకించి రాధేయునకు శల్యుం డి ట్లనియె. 151 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగా; సంజయుండు= సంజయుడు; ఆ+మానవపతికిన్‌= ధృతరాష్టుడితో; ఇట్టు+ 
అనున్‌= ఇట్లా అన్నాడు; అట్టు ధర్మజుండు+చెప్పెన్‌+కాని= ఆ విధంగా ధర్మరాజు చెప్పాడు (నియమించాడు) కాని; 
ఆ+ఇరువాంగున్‌+ కదిసినప్పుడు= ఆ రెండు పక్షాలూ తలపడినప్పుడు; ఆ+నియమంబు నడవక= ఆ నియమం కుదరక; 
కయ్యంవు+ జౌచిత్యంబునన్‌ = యుద్దపు జొచిత్యంతో; ఒండు తెజంగు చెల్లెను= వేరేవిధంగా జరిగింది; 
అది+ఎణింగించెదను+అవధరింపుము= దానిని వివరిస్తాను వినుము; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; మొనలు రెండునున్‌= 
సైన్యాలు రెండూ; ఒండు+ఒంటిన్‌+తార్కొను, సమయంబునన్‌= ఒకదానిని మరొకటి ఢీ కొన్న సమయంలో; సవ్యసాచి= 
అర్జునుడు; కర్షు+నడచు చక్కటికిన్‌= కర్చుడు నడుచు చోటికి; అడరన్‌+కడంగినన్‌= పూని విజృంభించగా; (క్రాలు, 
కపికేతనంబు+కనుంగొని= (ప్రకాశిస్తున్న కపిధ్వజాన్ని చూచి; (త్రిగర్త+ఆది సంశప్తకులు= త్రిగర్తీయులు మున్నగు సంశప్తకులు; 
తెంపుపెంపునన్‌= పొంపిరిపోవుచున్‌= ధైర్యంతో విజృంభిస్తూ; సరభసంబుగాన్‌+అడ్డపడి= వేగిరంగా అడ్డుకొని; పైకొని తటీమి= 
పైబడి తరిమి; పొంగిన పయోనిధిన్‌+పోలినన్‌= ఉప్పొంగిన సముద్రాన్ని పోలగా; ఆ+బలియుండు= ఆ వీరుడు (అర్జునుడు); 
చెలియలికట్టన్‌+పోలి= చెలియలికట్టవలె; నిలువరించి= అడ్డుకొని; మాతంగ (ప్రముఖ, సేనా+అంగ= మదగజాలు మొదలైన 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనాంగాలయొక్క; సకల+అంగశకలంబులన్‌= అన్ని అవయవాల ముక్కలు; ఇలా తలంబు+కప్పుచుండన్‌= భూమండలాన్ని 
కప్పుతుండగా; ఒండు+ఒండ పేర్చి= ఒకదానిపై ఒకదాన్ని పేర్చి ఆ బలంబు= సంశప్తకసేన; ఆ బలమర్దన నందను= 
అర్జునుడి; అరదంబు ముంచికొనినన్‌= రథంపై (క్రమ్ముకొనగా; ఆ+వీరుండు= అర్జునుడు; విజృంభిత, విక్రముండు+ఐ= 
విజృంభించిన పరాక్రమం కలవాడై; బడబా+అగ్నికీలా కలాపంబు చందంబు+అగు= బడబాగ్ని జ్వాలల సమూహము వంటి; 
సాయకనికాయంబు= బాణసమూహం; నిగిడించుచున్‌= కురిపిస్తూ; ఎక్కుడు మదంబునన్‌= అతిశయించిన గర్వంతో; 
ఆ+మూ(కలన్‌+(తెక్కొనుచుండన్‌= శత్రుసేనలను సంహరిస్తుండగా; తద్‌+(ప్రకారంబు+ఆలోకించు= ఆ పరిస్థితిని చూచి; 
శల్యుండు= శల్యుడు; రాధేయునకున్‌= కర్గుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: అని అడుగగా, సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు. ఆ విధంగా ధర్మరాజు చెప్పాడుగాని, 
ఇరుపక్షాల సైన్యాలు ఢీ కొన్నప్పుడు ఆయన చెప్పినట్టు జరుగలేదు. మరో విధంగా జరిగింది. అది చెపుతాను విను. 
రెండు సైన్యాలు ఢీ కొన్నప్పుడు అర్జునుడు కర్షుడున్న చోటికి వచ్చి, అతడి మీద విజృంభించాడు. మెరుస్తున్న అతని 
కపికేతనాన్ని చూచి, త్రిగర్తకులు మొదలైన సంశప్తకులు అతిశయించిన సాహసంతో అతివేగంగా వచ్చి అడ్డుపడి, 
పొంగిన సముద్రంలా అగుపించారు. అయినా ఆ బలశాలి అర్జునుడు చెలియలి కట్టవలె ఆ సైన్యసాగరాన్ని 
నిలువరించాడు. గజసైన్యం మొదలుగా చతుర్విధసైన్యాల సకలావయవాల ముక్కలు నేలను కప్పుతుండగా, 
ఒక్కొక్కటిగా వాటిని పేర్చి, ఆ త్రిగర్తాది సంశప్తకుల సైన్యం అర్జునుని రథాన్ని ముంచింది. అప్పుడు అర్జునుడు, 
విజృంభించిన పరాక్రమంతో బడబాగ్ని జ్వాలలవంటి బాణ సమూహాలు ప్రయోగిస్తూ, అతిశయించిన గర్వంతో ఆ 
శత్రు సమూహాలను సంహరించసాగాడు. అది చూచి కర్గుడు శల్యుడితో ఇట్లా అన్నాడు. 


ఉ. “అల్లదె యర్హున ధ్వజ విహారము గానంగనయ్యెడుం గపీం 
ద్రోల్లసనంబునన్‌ మెజిపి యుద్దటులైన త్రిగర్తు లేపు శో 
భిల్లంగ వారె! యన్నరుని బెట్టుగ దాంకి; రతండు నంప సె 
న్వెల్లి నిగిడ్డి ముంచె నదె నింగి గుణధ్వని వొంగ వారలన్‌.” 152 


ప్రతిపదార్థం: అల్లదె= అదిగో; అర్జున ధ్వజవిహారము= అర్జునుడి కేతనం విహరించటం; కపి+ఇం(ద్ర+ఉల్లసనంబునన్‌, 
మెజసి= హనుమంతుడి కాంతితో (ప్రకాశిస్తూ; కాన(గన్‌+అయ్యెడున్‌= కనిపస్తున్నది; ఉద్భటులు+అయిన (త్రిగర్తులు= 
బలశాలులైన త్రిగర్తదేశపు వీరులు; వారె= అదిగో; ఏపు, శోభిల్లంగన్‌= గర్వం (ప్రకాశిస్తూ ఉండగా; ఆ+నరుని= ఆ అర్జునుడిని; 
బెట్టుగన్‌+తా(కిరి= గట్టిగా ఎదుర్కొన్నారు; అతండును= అర్జునుడు; అదె= అదుగో; నింగిన్‌= ఆకాశంలో; గుణధ్వని 
పొంగన్‌= వింటినారి ధ్వని వ్యాపించగా; వారలన్‌= (త్రిగర్తీయులను; అంప పెను+వెల్లి= అమ్ముల (ప్రవాహం; నిగిడ్చి= 
వ్యాపింపచేసి; ముంచెన్‌= ముంచాడు. 


తాత్సర్యం: అదిగో! రణభూమిలో కపీంద్రుడైన హనుమంతుని చిహ్నం (ప్రకాశించగా, అర్జునుడి ధ్వజవిహారం 
(రథవిహారం) అగుపిస్తున్నది. ఆ అగుపించే వారే త్రిగర్హులు. (ప్రకాశించే గర్వంతో అర్జునుని గట్టిగా ఎదుర్కొన్నారు. 
అడుగో! అర్హునుడు తన వింటి అల్లె త్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా, వాళ్ళను బాణాలవెలువలో 

జ ర్న ౧ 
ముంచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 209 


వ. అని చెప్పి చూపె. బదంపడి భారద్వాజ పుత్రుని బరవసంపు మాటల నాటోపంబు మిగిలి మన రథికులు 

గవిసిన దారుణ రణం బయ్యె నని యాకర్ణించి తది యేర్పడ వినుము వివరించెద. 153 
ప్రతిపదార్థం: అని, చెప్పి, చూపెన్‌= అంటూ చూపించాడు; భారద్వాజ పుత్రుని= అశృత్తామయొక్క; బరవసంపు మాటలన్‌= 
ధైర్యవచనాలకు; ఆటోపంబు మిగిలి= గర్వం అతిశయించి; మన రధికులు కవిసినన్‌= మన వీరులు 'పైబడగా; దారుణ 


రణంబు+అయ్యెనని= ఘోరయుద్దం జరిగిందని; ఆకర్షించితి(ని)= విన్నాను; అది= ఆ విషయం; ఏర్పడన్‌= స్పష్టమగునట్టు; 
వివరించెదన్‌ వినుము= వివరిస్తాను వినుము. 


తాత్పర్యం: అని శల్యుడు చూపించాడు. ఆపై అశ్వత్చ్హామ ధైర్యపూరిత వాక్కులు విని మన వీరులు శత్రువులపై 
బడగా, రణం తీవ్రమైంది. దాన్ని వివరిస్తాను వినుము. 


సీ. _ కృపుండు సౌబలుండును గృతవర్మయును నలిం జెలంగు మూంకలతోడం బెలుచం గవిసి 
కాశ కైకయ మాత్స్య కోసల పాండ్యాది । బలముల. దాంకి రగ్గలిక మెజియ 
నా రెండు వాంగుల నాయుధంబుల యెటి | మంటలు. బొళ్ళును మింట. బుడమి. 
జూడ నక్కజముగ శోణిత ధారలు । ప్రచుర ధూళీ తిమిరముల నడంప 


తే. భగ్న రథములు నిపతితేభములు నిహత | హయములును మృతభటులును రయమునకు వి 
ఘాత మొనరింప నున్మద గమనభంగు । లందు వెరవులు మెజియ బోరాడి రధిప! 154 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; కృపుడు సౌబలు(డును కృతవర్మయును= కృప, శకుని, కృతవర్మలు; నలిన్‌+చెలంగు, 
మూంకలతోడన్‌= మిక్కిలి చెలరేగిన సైనికులతో; పెలుచన్‌+కవిసి= తీవ్రంగా తాకి; అగ్గలిక, మెజయన్‌= అతిశయమొప్పగా, 
కాశ కైకయ, మాత్స్య, కోసల, పాండ్య+ఆదిబలములన్‌+తా(కిరి= కాశ కైకయ మత్స్య కోసల పాండ్య దేశ సైన్యాలను 
ఎదుర్కొన్నారు; ఆ రెండు వాంగులన్‌= ఇరుపక్షాలవారి; ఆయుధముల+ఎణమంటలున్‌+పొళ్ళును= ఆయుధాల రాపిడితో 
కలిగిన ఎర్రని మంటలు, ధూళియు; మింటన్‌+పుడమిన్‌= నింగి నేలలందు; చూడన్‌+అక్కజముగన్‌= చూడ అచ్చెరువు 
కలిగించగా; శోణితధారలు= రక్తధారలు; ప్రచురధూళీ, తిమిరములన్‌+అడంపన్‌= దట్టమైన్‌ ధూళి అనెడి చీకట్లను అణచగా; 
భగ్నరథములు= విరిగిన రథాలు; నిపతిత+ఇభములు= కూలిన ఏనుగులు; నిహత హయములును= హతమైన అశ్వాలు; 
మృత భటులును= మరణించిన సైనికులు; రయమునకున్‌ విఘాతము+ఒనరింపన్‌= సైన్యవేగానికి అడ్డుకలిగించగా; ఉన్మద 
గమన భంగులందున్‌= తీవ్రమైన నడక విధములందు; వెరవులు, మెజయన్‌= ఉపాయాలు ఒప్పగా; పోరాడిరి= పోరు 
సలిపారు. 


తాత్సర్యం: కృపుడు, శకుని, కృతవర్మ చెలరేగిన శత్రుసేనలతో పోరుతూ, అతిశయంతో వివిధ దేశ సైన్యాలను 
ఎదుర్కొన్నారు. వారి ఆయుధాల తాకిడికి మంటలు, పొడలు ఏర్పడ్డాయి. రక్తధారలు దట్టమైన ధూళి అనే చీకట్లను 
అణచాయి. నేలపై కూలిన రథ గజ తురగ పదాతులు తమ గమనానికి ఆటంకంగా ఉన్నా, వివిధ గతులతో 
ముందుకు సాగి వారు పోరు సలిపారు. 


వ. ఆ లోన. 155 


తాత్సర్యం: అంతలో. 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్లు(డు పాంచాల కుమారుల ననేకులం జంపుట (సం. 8-43 (కుంభ)) 


ఉ. మేలి మదావళంబులును మేటి హయంబులు. దమ్ము పిండు నా 
భీలత( జుట్టిరాంగ రథబృందముతోం గురురాజు కర్ణుదో 
ర్లీలకు. దోడ్పడం గడంగె రేణు వుదీర్ణముగా నతండు పాం 
చాల బలంబుపై నడరె శౌర్య సముద్ధటబాహువీర్యు. డై. 156 


ప్రతిపదార్థం: మేలి, మదావళంబులును= ఉత్తమ మదగజాలు; మేటి హయంబులున్‌= శ్రేష్టమైన అశ్వాలు; తమ్ముపిండున్‌= 
సోదరసమూహం; ఆభీలతన్‌+చుట్టిరాంగన్‌= భీతిగొల్పుతూ వెంటరాగా; కురురాజు= దుర్యోధనుడు; రథబృందముతోన్‌= రథ 
సముదాయంతో; రేణువు+ఉదీర్షముగాన్‌= దుమ్ము చెలరేగగా; కర్టు దోః+లీలకున్‌= కర్షుడి భుజదర్చానికి; తోడ్పడన్‌+ 
కడలౌన్‌= సహాయపడటానికి పూనుకొన్నాడు; అతండు= కర్ణుడు; శౌర్య, సముద్భట, బాహువీర్యుండు+ఐ= పరాక్రమాతిశయంతో 
కూడిన బాహుబలంకలవాడై; పాంచాల బలంబుపైన్‌+అడరెన్‌= పాంచాల సేన మీదికి విజృంభించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు శ్రేష్ట గజ తురగ సమూహంతో, రథ సమూహంతో సోదరులతో కూడి దుమ్ము 
చెలరేగగా కర్ణుడికి సహాయంగా వెళ్ళాడు. కర్గ్టుడు పరాక్రమాతిశయంతో పాంచాల సైన్యంమీద విజృంభించాడు. 


వ.  అబ్బలంబునకు బాసటయై చేది సైన్యంబును బెనుంబ్రాపై పాండవానీకంబునుం దటిమిన( బెజిగిన 
దర్పంబునం బ్రదీప్తండయి యక్కర్ణుం డా గట్టి మూ(కలం దటిసి మెటుంగు వాలమ్ములు వటిప. నవి పీనుంగు 
పెంటలగుచుండ నుఅిక యుక్కునం బొదివిన బలు మగలకుం గీర్తియు స్వర్గంబును నొసంగి, తమ 
వారికంటె. బ్రమోద భరితులం జేయుచు సాయకాసారంబులు వర(గించుచు బహువిధ రథ ప్రచారంబు 
లుల్లసిల్ల నా సేనలును గృప కృతవర్మాది యోధ బృందంబులతో( బెనంగు మొనలును నొక్కటిగాం గలంచి 
యందు శోణిత జలంబునను మాంసమజ్ఞా మస్తిష్క కర్ణమంబులను బతితాతపత్ర హంసంబులనుం 
బొలుచునట్టి నదీ ప్రవాహంబులు వజిపె ననుటయు ధృతరాష్తుండు ధర్మనందనుం గర్జుండు గదియు నప్పు 
డతని కక్కడ నడ్డపడుట కెవ్వరు గడంగి? రిక్కడ నితనికి దోడ్పడ నెవ్వారు గలిగి రనుటయు సంజయుం 
డవ్విభున కి ట్లనియె. 157 


ప్రతిపదార్థం: ఆ+బలంబునకున్‌= పాంచాలసేనకు; బాసట+ఐ= అండగా; చేది సైన్యంబును= చేది దేశ సైన్యాన్ని; పెను+ 
ప్రాపు+అయి= పెద్ద రక్షణగా; పాండవ+అనీకంబునున్‌= పాండవసైన్యాన్ని; తజిమినన్‌= పంపగా; ఆ+కర్షుండు= ఆ కర్టుడు; 
పెజీగిన దర్పంబునన్‌+ప్రదీప్తండు+అయి= హెచ్చిన గర్వంతో ప్రకాశిస్తూ; ఆ గట్టిమూ(కలన్‌+దరిసి= ఆ బలమైన సేనలను 
తాకి; మెటుంగు వాలమ్ములు+పజపన్‌= మెరిసే బాణాలను వేయగా; అవి= శత్రుసేనలు; పీనుంగు పెంటలు+అగుచుండన్‌= 
శవాల (ప్రోవులు అగుచుండగా; ఉబిక= లక్ష్యపెట్టక; ఉక్కునన్‌= గర్వంతో; పొదివిన= తాకిన; బలుమగలకున్‌= బలవంతులగు 
వీరులకు; కీర్తియున్‌, స్వర్గంబునున్‌+ఒసంగి= యశస్సు స్వర్గప్రాప్తి కలిగించి; తమవారికంటెన్‌= తమ పక్షంలోని వీరులకంటె; 
ప్రమోదభరితులన్‌+చేయుచున్‌= ఆనందభరితులుగా చేస్తూ; సాయక+ఆసారంబులు, పరంగించుచున్‌= బాణవర్షం కురిపిస్తూ; 
బహువిధరథ 'ప్రచారంబులు+ఉల్లసిల్లన్‌= వివిధ రథ గతులతో ఒప్పుగా; ఆ సేనలును= పాంచాల సైన్యాలూ; కృప, కృతవర్మ+ఆది 
యోధ బృందంబులతోన్‌= కృప, కృతవర్మ మొదలైన వీరులతో; పెనంగు మొనలును= పోరుతున్న వివిధ దేశవీరులు; 
ఒక్కటిగాన్‌+కలంచి= మొత్తం అందరినీ కలతపెట్టి; అందున్‌= ఆ యుద్దంలో; శోణితజలంబునను= రక్తమనెడి నీటితోనూ; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 211 


మాంస మజ్ఞామస్తిష్కకర్ణమంబులనున్‌= మాంసం, ఎముకల్లోని కొవ్వు మెదడు అనెడి బురదతో; పతిత+ఆతప(త్ర 
హంసంబులనున్‌= పడిపోయిన ్రేసుయిన గొడుగులనే హంసలతో; పొలుచునట్టి= నిండిన; నదీ ప్రవాహంబులు పరపెను= 
నదీ ప్రవాహాలు కలిగించాడు; అనుటయున్‌= అని(సంజయుడు) అనగా; ధృతర్మాష్టుండు= ధృతర్మాష్టుడు; ధర్మనందనున్‌= 
ధర్మరాజును; కర్గుండు+కదియు+అప్పుడు= కర్టుడు తాకినప్పుడు; అతనికిన్‌= ఆ కర్గునికి; అక్కడన్‌+అడ్డుపడుటకున్‌= 
అక్కడ అడ్డుకొనటానికి; ఎవ్వరు+కడంగిరి?= ఎవరు పూనుకొన్నారు; ఇక్కడన్‌= ఇక్కడ; ఇతనికిన్‌+తోడ్పడన్‌= కర్గుడికి 
తోడ్పడటానికి; ఎవ్వారు+కలిగిరి+అనుటయున్‌= ఎవ్వరు ముందుకు వచ్చారు అని అడుగగా; సంజయుండు; ఆ+విభునకున్‌+ 
ఇట్టు+అనియెన్‌= ఆ ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: 


తాత్పర్యం: ఆ పాంచాల సైన్యానికి బాసటగా చేది, పాండవసైన్యాలు రాగా, కర్షుడు, అతిశయించిన గర్వంతో 
వెలుగుతూ బలమైన ఆ సైన్యాలను సమీపించాడు. మెరిసే బాణాలు ప్రయోగించాడు. ఆ సైన్యాలు పీనుగుల 
కుప్పలు కాసాగాయి. అయినా అది లెక్కపెట్టక గర్వంతో తన్నెదుర్కొన్న మేటివీరులకు కర్ణుడు కీర్తిని, స్వర్గ ప్రాప్తిని 
కలుగచేశాడు. అవి కలుగచేసి తమ వైపు వీరులకంటె వారినే ఎక్కువ సంతోషపరిచాడు. శరవర్గాన్ని కురిపిస్తూ, వివిధ 
రథ గతులతో ఆ సేనలను, కృప కృతవర్మాది యోధులతో పెనగుతున్న శత్రుసేనలను ఒకే విధంగా కలతపెట్టాడు. 
రక్తం నీరుగా, మాంసం, ఎముకల్లోని కొవ్వు, మెదడు బురదగా, పడిపోయిన గొడుగులు హంసలుగా నదీ 
ప్రవాహాలు ఏర్పడేటట్లు చేశాడు” అని, సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని - కర్ణుడు, ధర్మరాజును ఎదుర్కొన్నప్పుడు 
ఇతడిని అడ్డుకోవటానికి ఆ వైపు (పాండవులవైపు) ఎవరు ప్రయత్నించారు? ఈ వైపు ఇతడికి (కర్ణుడికి సాయంగా 
ఎవరు నిలబడ్డారు? అని, అడుగగా సంజయుడు ఇట్టా అన్నాడు. 


నిశేషం: అలంకారం: రూపకం. 


తే. ఇవ్విధంబున సేనల క్రొ వ్వడంచి | సూతసూనుండు ధర్మజు కేతనంబు 
దెసకు నడర ధృష్టద్యుమ్ను( డెసకమెస(గ | బంధులును దాను వడి నడ్డపడియె నధిప! 158 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సేనల, (కొవ్వు+అడంచి= శత్రుసేనల మదం అణచి; 
సూతసూనుండు= కర్ణుడు; ధర్మజు, కేతనంబుదెసకున్‌= ధర్మరాజు ధ్వజం ఉన్న దిశకు; అడరన్‌= వెళ్ళగా; ధృష్టద్యుమ్ను(డు; 
ఎసకము+ఎస6గన్‌= విజ్బంభణంతో; బంధులును+తానున్‌= బంధువులతోకూడి తాను, వడిన్‌+అడ్డపడియెను= వేగంగా 
అడ్డుకొన్నాడు. 

[ఈ 


తాత్పర్యం: రాజా! కర్టుడు ఈ విధంగా శత్రుసేనల మదం అణచి ధర్మరాజు ఉన్నవైపు వెళ్ళాడు. అది చూచిన 
ధృష్టద్యుమ్నుడు ఎంతో విజృంభించి బంధువర్గంతో కలిసి కర్షుడిని అడ్డుకొన్నాడు. 


కు వారల. గడచి ప్రభద్రకు | లా రాధేయు పయి గవియ నాతండు మహో 
దారుల నేడ్వుర భద్రా । కారుల నారాచ సప్తకంబున. గూల్లెన్‌. 159 


ప్రతిపదార్థం: వారలన్‌+కడచి= వారిని దాటి; ప్రభద్రకులు; ఆ రాధేయుపయిన్‌+కవియన్‌= కర్గుడిపై బడగా; ఆతండు= 
ఆతడు; మహా+ఉదారులన్‌= గొప్ప ఉదారులు; భద్రాకారులన్‌= రూపవంతులు అయిన; ఏడ్వురన్‌= ఏడుగురిని; 
నారాచసప్తకంబునన్‌+కూల్చెన్‌= ఏడు బాణాలతో వధించాడు. 


[జా 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ప్రభద్రకులు త్రోసికొని వచ్చి కర్ణుడిపై బడగా, అతడు గుణవంతులు, రూపవంతులు అయిన ఆ 
ఏడుగురిని ఏడు బాణాలతో చంపాడు. 


క కని పాంచాలురు గోపం । బును దర్వము నెజియ మెజయం.. బొదివిన రాధా 
తనయుం డిరువదియేవుర( । దునిమె నిరువదేను వెడంద తూపుల. బెలుచన్‌. 160 


ప్రతిపదార్థం: పాంచాలురు= పాంచాలదేశ వీరులు; కని= అది చూచి; కోపంబును, దర్పమున్‌= కోపం, గర్వం; నెజయన్‌ 
మెజయన్‌= అధికమై ఒప్పుగా; పొదివినన్‌= తాకగా; రాధాతనయుండు= కర్షుడు; పెలుచన్‌= ఆగ్రహంతో; ఇరువది+ఏను 
వెడంద తూపులన్‌= ఇరవై అయిదు వెడల్పయిన బాణాలతో; ఇరువది+ఏవురన్‌= ఇరవై అయిదుగురు పాంచాలురను; 
తునిమెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ప్రభద్రకుల మరణాన్ని చూచి, పాంచాలురు కోపగర్వాలతో కర్ణుడిని తాకగా, అతడు ఆ(గ్రహించి ఇరవై 
అయిదు బాణాలతో ఇరవై అయిదుగురిని వధించాడు. 


క వెండియు నేపునం బైకొని । చండ శర ప్రకరములు వెసం గురియంగ ను 
ద్దండత( బాంచాలుర. గ । ర్టుం డేవుర( జంపె నైదు క్రూరాస్త్రములన్‌. 161 
ప్రతిపదార్థం: వెండియున్‌= ఇంకా; ఏపునన్‌+పైకొని= గర్వంతో విజృంభించి; కర్ణుండు= కర్ణుడు; ఉద్దండతన్‌= అతిశయించి; 


చండశర(ప్రకరములు= వాడియెన బాణసముదాయాలను; వెసన్‌+కురియంగన్‌= వేగంగా కురిపించగా; ఐదుక్రూర+అస్త్రములన్‌= 
ఐదు భయంకరఅస్తాలతో; పాంచాలురన్‌, ఏవురన్‌= ఐదుగురు పాంచాలురను; చంపెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఇంకా పాంచాలురు పైకొని వాడి అయిన బాణాలను కురిపించగా, కర్షుడు ఐదు భయంకరాలైన 
అస్త్రాలతో ఐదుగురు పాంచాలురను వధించాడు. 


వ. ఇట్లు భానుదేవ చిత్రసేన సేనాబిందు తపన శూరసేనులం గీటడంచి యాటోప దీపితుండయి చక్ర రక్షకులగు 
సుషేణ సత్యసేనులు వెనుక బలసివచ్చు వృషసేనుండు నిమ్మువ్వురు గొడుకులు. గడిమి రూఢి కెక్కం దనకు 
రణక్రీడకుం దోడుపడియెడు నుల్లాసంబున నుల్లంబు పల్లవింపం బాండవ బలంబులం గలంచు నయ్యంగ 
పతి మీ6ద ధృష్టద్యుమ్న శిఖండి జనమేజయ ప్రముఖ పాంచాల కుమారులును సాత్యకి నకుల సహదేవ 
ద్రౌపదేయులును గేకయ మాత్స్య యోధవీర వ్రాతంబును భీమసేన పురస్సరంబుగా( దోతెంచిన బహుళ 
జలధరంబులు ధరణీధరంబు పయిం గురియు పెనుసోన చందంబు దోంప వివిధాస్త్ర శస్త్రంబు లతనిపయిం 
దొరంగింపం గనుంగొని కౌరవేశ్వరుండు దుశ్శాసన శకుని తదీయ తనయులు దనకెలంకులం దటుమం 
గరిఘటలతోడం గడంగి యవ్వడముడిని మార్శొని. 162 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భానుదేవ, చిత్రసేన, సేనాబిందు, తపన, శూరసేనులన్‌= ఈ ఐదుగురు పాంచాల 
కుమారులను; గీటు+అడంచి= సంహరించి; ఆటోప, దీపితుండు+అయి= దర్పంతో ప్రకాశించినవాడై; చ(క్రరక్షకులు+అగు= 
వ్యూహ రక్షకులైన; సుషేణ సత్యసేనులు; వెనుకబలసివచ్చు; వృషసేనుండున్‌= వెనుకవైపు బలంగా వస్తున్న వృషసేనుడు; 
ఈ+మువ్వురు కొడుకులున్‌= అను తన కుమారులు ముగ్గురు; కడిమి రూఢికిన్‌+ఎక్కన్‌= పరాక్రమం ్రసిద్దికక్కగా; తనకు 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 213 
రణక్రీడకున్‌+ తోడుపడియెడు+ఉల్లాసంబునన్‌= తనకు యుద్దంలో సహాయంగా ఉన్నారన్న సంతోషంతో; ఉల్లంబు పల్లవింపన్‌= 
మనసు పొంగగా; పాండవబలంబులన్‌+కలంచు= పాండవ సైన్యాన్ని కలవరపెడుతున్న; ఆ+అంగపతిమీందన్‌= ఆ కర్గుడిపై; 
ధృష్టద్యుమ్న, శిఖండి, జనమేజయ, ప్రముఖ పాంచాల కుమారులును= ధృష్టద్యుమ్నుడు, శిఖండి, జనమేజయడు మున్నగు 
పాంచాలురు; సాత్యకి, నకుల, సహదేవ, (ద్రౌపదేయులును= సాత్యకి, నకులుడు, సహదేవుడు, ఉపపాండవులు; కేకయ, 
మాత్స్య, యోధవీర, వ్రాతంబును= కేకయ మత్య్యదేశవీరుల సమూహము; భీమసేన పురస్సరంబుగాన్‌= భీమసేనుడు 
ముందుండగా; తోతెంచినన్‌= రాగా; బహుళజలధరంబులు= ఎన్నో మేఘాలు; ధరణీధరంబుపయిన్‌+కురియు= పర్వతంపై 
కురిసే; పెనుసోన చందంబు తో(పన్‌= పెద్దవర్షం వలె గోచరించగా; వివిధ+అస్రశస్రంబులు= వివిధ అస్త్రశస్త్రాలు; 
అతనిపయిన్‌+తొరంగింపన్‌= కర్గుడిపై కురియగా; కౌరవ+ఈశ్వరుండు= దుర్యోధనుడు; కనుంగొని= చూచి; దుశ్శాసన, 
శకుని, తదీయతనయులు= దుళ్ళాసనుడు శకుని వారి కుమారులు; తనకెలంకులన్‌+తణుమన్‌= తనకు రెండువైపుల 
వెంబడిరాగా; కరిఘటలతోడన్‌+కడంగి= ఏనుగుల సమూహంతో కూడి; ఆ+వడముడిని= ఆ భీముడిని; మార్కొని= ఎదుర్కొని. 


తాత్సర్యం: కర్షుడు ఈ విధంగా ఐదుగురు పాంచాల కుమారులను చంపి గర్వంతో తన ముగ్గురు కుమారులు 

తనకు తోడుగా ఉన్నారన్న ఆనందంతో పాండవ సేనను కలవరపెట్టసాగాడు. అప్పుడు భీముడు, ముందుండగా 

ధృష్టద్యుమ్న శిఖండి జనమేజయ ప్రభృతులు, సాత్యకి నకుల సహదేవులు, ఉపపాండవులు తదితర వీరులు వచ్చి, 

పర్వతం మీద మేఘ సమూహం పెద్దగా వర్షించినట్టు కర్టుడిపై వివిధ అస్త్రశస్తాలు ప్రయోగించారు. అది చూచిన 
యలు యె ౧ ర ఆ నా శ యా. 

దుర్యోధనుడు, శకుని దుశ్చాసనులు, వారి కుమారులు తోడుగా గజసమూహంతో తరలి భీముడిని ఎదుర్కొని. 


క. తానును వారును దూపుల । వాన పయిం గురియ నతండు వారించి గళ 
ద్దానాంబులోల మధుకర । మైన గజ వ్రజము( బటు శరార్జ్చుల6 బొదివెన్‌. 163 


ప్రతిపదార్థం: తానును, వారును= దుర్యోధనుడు - అతడివెంట ఉన్నవారు; తూపులవాన, పయిన్‌+కురియన్‌= అమ్ములవర్షం 
కురిపించగా; అతండు= భీముడు; వారించి= అడ్డగించి; గళత్‌+దాన+అంబులోల మధుకరము+అయిన= కారుతున్న మదజలము 
నాస్వాదిస్తున్న తుమ్మెదలతో కూడిన; గజ[వ్రజమున్‌= గజసమూహాన్ని; పటుశర+అర్చ్భులన్‌= వాడిఅయిన బాణాగ్నులతో; 
పొదివెన్‌= తాకెను. 


తాత్సర్యం: దుర్యోధనుడు తనవారితో కలిసి భీముడిపై బాణవర్షం కురిపించగా, అతడు వాటిని అడ్డుకొని 
(స్రవిస్తున్న మదజలాన్ని త్రావుతున్న తుమ్మెదలతో కూడిన గజసమూహంపై తీవ బాణాగ్నులను ప్రయోగించాడు. 
క. _ పొదివెడునప్పుడు శౌర్యో | న్మదుం డగు నయ్యనిలతనయు మార్గణములు బె 

ట్టిదముగ గవియుడు నోటటి | ఎదురుపలేరైరి కురునరేంద్రుండు వారున్‌. 164 


ప్రతిపదార్థం: పొదివెడు+అప్పుడు= వేయునప్పుడు; శౌర్య+ఉన్మదు(డు+అగు= పరాక్రమ గర్వితుడైన; ఆ+అనిలతనయు 
మార్గణములు= ఆ భీముడి బాణాలు; బెట్టిదముగన్‌+కవియుడున్‌= గట్టిగా తాకగా; కురు, నర+ఇంద్రుండు, వారున్‌= 
దుర్యోధనుడు, అతడి వెంబడి ఉన్నవారు; ఓటటీ= శక్తిహీనులై; ఎదురుపలేరు+ఐరి= ఎదిరించలేకపోయారు. 


తాత్పర్యం: భీముడు వేసేబాణాలు గట్టిగా తాకగా, దుర్యోధనుడు అతని సహాయులు శక్తిహీనులై వాటిని 
ఎదుర్కొనలేకపోయారు. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. బలుగాలిన్‌ నలుదిక్కులం జెదరు నభ్రశ్రేశిచాడ్పు నృము 
జ్ఞ్వల సూర్యాంశులచేత విచ్చు నిబిడధ్వాంతంబు నందంబు( జూ 
డ్కులకుం దో6చెం బ్రచండ సంగర పటిష్టుండైన యా భీము తూ 
పుల మొత్తం బడరం గరిప్రకర ముద్దూతార్తియై తూలినన్‌. 165 


ప్రతిపదార్థం: (ప్రచండ, సంగర, పటిష్టుండు+అయిన= తీవ్ర యుద్దమునందు ఆరితేరిన; ఆ భీము తూపుల మొత్తంబు+అడరన్‌= 
భీముని బాణసమూహం విజృంభించగా; కరిప్రకరము= ఏనుగుల గుంపు; ఉద్భూత+ఆర్తి ఐ తూలినన్‌= దుఃఖపూరితమై 
పడిపోగా; బలుగాలిన్‌= బలమైన గాలికి; నలుదిక్కులన్‌+చెదరు= నాలుగువైపులా చెదరిపోయే; అభ్రశ్రేణి చాడ్సున్‌= మబ్బుల 
చందమూ; సముజ్జ్యల సూర్య+అంశులచేతన్‌= ప్రకాశించే సూర్యకిరణాలకు; విచ్చు నిబిడ ధ్వాంతంబున్‌+అందంబున్‌= 
నశించే చీకట్ల అందమూ; చూడ్కులకున్‌+తోంచెన్‌= కనులకు గోచరించింది. 


తాత్సర్యం: పెనుగాలికి చెదిరిపోయే మబ్బులవలె, సూర్యరశ్మికి తొలగిపోయే చీకట్లవలె, భయంకరయుద్దంలో 
బలవంతుడై ఉన్న ఆ భీముడి బాణాల దెబ్బలకు ఏనుగులు నేలపై కూలిపోయాయి. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అట్టియెడం గ్భప ప్రముఖ రథికులు రాధానందన భవన్నందనులకుం దలకడచి పవన నందను పార్శ్వంబులం 
దటుము ధృష్టద్యుమ్మాది యోధులం దలపడిరి దుశ్శాసన ప్రభృతులును వారిం గూడికొనిరి కర్ణ నందను 
లక్కిమ్మీరమర్దనుం దా(కి; రందు సుషేణుండు. 166 


ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= ఆ సమయంలో; కృప, ప్రముఖ, రథికులు= కృపుడు మొదలగు ముఖ్యవీరులు; రాధానందన, 
భవత్‌+నందనులకున్‌= కర్టుడికి, నీ కుమారులకు; తలకడచి= దాటి; పవననందను= భీముడి; పార్ట్యంబులన్‌+తయుము= 
ప్రక్కలపోరుతున్న; ధృష్టద్యుమ్న+ఆది యోధులన్‌= ధృష్టద్యుమ్నుడు మున్నగు వీరులను; తలపడిరి= ఎదుర్కొన్నారు; దుశ్శాసన, 
ప్రభృతులును= దుశ్శాసనుడు మొదలైనవారు కూడా; వారిన్‌+కూడికొనిరి= వారితో కలిశారు; కర్షనందనులు= కర్షుడి 
కొడుకులు; ఆ+కిమ్మీరమర్దనున్‌= కిమ్మీరుడనే రాక్షసుని సంహరించిన ఆ భీముడిని; తాశిరి= ఎదుర్కొన్నారు; అందున్‌= 


వారిలో; సుషేణుండు= సుషేణుడు. 


తాత్సర్యం: అప్పుడు కృపాచార్యుడు మొదలైన ప్రముఖ వీరులు కర్షుడిని, కౌరవ సోదరులను దాటి భీముడితో 
కూడిఉన్న ధృష్టద్యుమ్నాదులను ఎదుర్కొన్నారు. దుశ్శాసనుడు మున్నగువారు కూడా వారిని కలిశారు. కర్గుడి 
కుమారులు భీముడిపైకి వెళ్ళారు. సుషేణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఖర భల్లంబున నాతని । శరాసనము ద్రుంచి నారసములు రయముమై 
నురమున నేడు సొనిపి ని । షుర నినదం బెసంగ నార్చె సురలు నుతింపన్‌. 167 
ప్రతిపదార్థం: ఖర, భల్లంబునన్‌= వాడి అయిన బల్లెంతో; ఆతని, శరాసనము, (త్రుంచి= భీముడి విల్లును విరిచి; 


రయముమైన్‌= వేగంగా; ఉరమునన్‌= వక్షమునందు; ఏడు నారసములు= ఏడుబాణాలు; చొనిపి= నాటి; నిష్టుర నినదంబు+ 
ఎసంగన్‌= పెద్దధ్వని ఒప్పగా; సురలు నుతింపన్‌= దేవతలు (ప్రశంసించగా; ఆర్బెన్‌= అరిచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 215 


తాత్పర్యం: కర్ణ తనయుడైన సుషేణుడు భీముడి ధనుస్సును బల్లెంతో విరిచి, అతడి వక్షస్థలంలో ఏడుబాణాలు 
వేసి పెద్దగా అరిచాడు. అది చూచి దేవతలు ప్రశంసించారు. 


భీమసేనుండు కర్షనందను. డగు సత్యసేనునిం జంపి విజృంభించుట (సం. 8-43-24 (కుంభ)) 


లూ 


కనలి యొండొక విల్లు గొని కీచకాంతకు( । డక్కునూరుని చాపయప్టి విబుగ 
నేసి మై బల్టూపు లీరేడు నాటించి । తన్నప్షు దొడరు రాధా తనూజు 
నుబ్బు వాలమ్ములు డెబ్బదిమూ6ట వా । రించి తత్సుతు(డు దోర్లీల మెజియం 
జేరిన నా సత్యసేను రథ్యంబుల । సూతు. గార్ముకమును గేతనంబు 


తే. నేడు తూపులం దునుమాడి యేచి మూండు । నారసము లంగమునం గ్రుచ్చి నాళమునకు 
వికసితాంభోరుహము( బాపు వెరవు దోంపం । దునిమె వెస గత్తివాతి యమ్మున శిరంబు. 168 


ప్రతిపదార్థం: కీచక+అంతకు(డు= కీచకుని అంతం చేసిన భీముడు; కనలి= కోపించి; ఒండు+ఒక విల్లు, కొని= వేరొకవిల్లు 
తీసుకొని; ఆ+కుమారునిన్‌= సుషేణుడిని; చాపయష్టి విణుగన్‌+ఏసి= ధనుస్సు దండము విరిగేటట్టుగ కొట్టి; మైన్‌= శరీరమునందు; 
ఈరు+ఏడు= పద్నాలుగు; బల్‌+తూపులు= బలమైన బాణాలు; నాటించి= వేసి; తన్నున్‌+అపుడు+తొడరు= తనను 
అప్పుడు ఎదుర్కొన్న; రాధాతనూజు= రాధా తనయుడైన కర్గుడి; ఉబ్బున్‌= గర్వాన్ని; వాలు+అమ్ములు, డెబ్బదిమూ(టన్‌= 
వాడిబాణాలు డెబ్బది మూడింటితో; వారించి= అడ్డుకొని; తద్‌+సుతుండు= అతడి కుమారుడు; దోః+లీల మెరయన్‌+ 
చేరినన్‌= భుజబలదర్సం (ప్రకాశించునట్లు రాగా; ఆ సత్యసేను= ఆ సత్యసేనుడి; రథ్యంబులన్‌= అశ్వాలను; సూతున్‌= 
సారథిని; కార్ముకమును= ధనువును; కేతనంబున్‌= ధ్వజమును; ఏడుతూపులన్‌+తునుమాడి= ఏడుబాణాలతో ఖండించి; 
ఏచి= విజృంభించి; మూండు, నారసములు= మూడుబాణాలు; అంగమునన్‌+(క్రుచ్చి= దేహమునందు నాటి; నాళమునకున్‌= 
తామరకాడకు; వికసిత అంభోరుహమున్‌= వికసించిన పద్మమును; పాపు, వెరవు+తోపన్‌= తొలగించే విధం తోచగా; వెసన్‌= 
వెంటనే; కత్తివాత, అమ్మునన్‌= కత్తి అంచువంటి అమ్ముతో; శిరంబున్‌= తలను; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: దానితో భీముడు కోపించి వేరొక విల్లును [గ్రహించి సుషేణుడి ధనువు విరిచి, అతడిపై పద్నాలుగు 
బాణాలు గుప్పించాడు. అప్పుడు కరుడు తనపైకి రాగా డెబ్బయిమూడు బాణాలతో అడ్డగించాడు. అతడి కుమారుడు, 
సత్యసేనుడు రాగా అతడి గుర్రాలను, సారథిని, ధనువును, కేతనమును ఏడుబాణాలతో ఖండించి, మేనుపై మూడు 
బాణాలను వేసి, కత్తి అంచువంటి వాడిఅమ్ముతో శిరస్సును ఖండించాడు. ఆ దృశ్యం తామరకాడనుంచి వికసించిన 
పద్మాన్ని తునిమినట్టుగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. సత్యసేనుడి శరీరం తామరకాడవలె, తెగిపడిన అతనితల పద్మంవలె ఒప్పినాయి. 


వ. _ తునిమి దోస్సారంబు దుర్వారంబుగా నుక్కునం దక్కటి రథిక జనంబుల పయి నడరి కృప కృతవర్మాది 
రథికవరుల కోదండంబులు దుండంబులు సేసి వారిం గ్రూరమార్గణంబుల మర్దించి దుశ్శాసనుని సాయక 
త్రయంబునను సౌబలుని( దద్ద్విగుణ బాణంబులను స్రుక్కించి యులూకుని నతని తమ్ముని నొక్కుమ్మడి 
విరథులం గావించి కర్ణుకొడుకుం గనుంగొని 'యోరి సుషేణా! పొలిసితి పొ' మ్మనుచు బలు నారసంబు 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిగిడించిన నది నడుమన కర్ణుండు నటికి మెటుంగుటమ్ములు మూండు మేనం బటిప నుఅక మటియు నట్టి 
మార్గణం బక్కుమారు నుపలక్షించి ఏసిన నా సూతనందనుం డదియునుం ద్రుంచి యవ్వడముడిమీ(ద 
ద్రిసప్తతి తీవ్ర ప్రదరంబులు పరంగించె నప్పుడు; నకులుండు గవిసిన. 169 


ww NY 


ప్రతిపదార్థం: తునిమి= ఖండించి; దోః+సారంబు దుర్వారంబుగాన్‌= భుజబలము అడ్డులేనిదై; ఉక్కునన్‌= గర్వంతో; 
తక్కటి రథిక జనంబుల పయిన్‌= మిగిలిన రథికులమీద; అడరి= మార్కొని; కృప, కృతవర్మ+ఆది రథికవరుల= కృప 
కృతవర్మ మున్నగు రథికశ్రేష్టుల; కోదండంబులు, తుండంబులు సేసి= ధనుస్సులు తునుకలు చేసి; వారిన్‌+(క్రూరమార్గణంబులన్‌, 
మర్దించి= వారిని వాడిబాణాలతో కొట్టి; దుశ్ళాసనునిన్‌; సాయక (త్రయంబునను= మూడుబాణాలతోనూ; సౌబలునిన్‌= 
శకునిని; తద్‌+ద్విగుణ బాణంబులను= దానికి రెట్టింపు(ఆరు) బాణాలతోనూ; (స్తుక్కించి= గాయపరిచి; ఉలూకునిన్‌+అతని 
తమ్మునిన్‌= ఉలూకుడిని, అతడి తమ్ముడిని; ఒక్కుమ్మడి విరథులన్‌+కావించి= ఒకేసారి రథహీనులను చేసి; కర్గుకొడుకున్‌+ 
కనుంగొని= కర్గుడి కొడుకును చూచి; ఓరి సుషేణా!= ఓ సుషేణుడా!; పొలిసితి(వి) పొమ్ము+అనుచున్‌= చచ్చావుపో అంటూ; 
బలునారసంబు నిగిడించినన్‌= వాణిబాణం వేయగా; కర్గుండు= కర్టుడు; అది నడుమన= దానిని మధ్యలోనే; నజకి= 
తునిమి; మెజుంగు+అమ్ములు మూండు= మెరిసేబాణాలు మూడు; మేనన్‌+పఅపన్‌= దేహమునందు నాటగా; ఉజక, 
మరియును+అట్టి మార్గణంబు= లెక్కపెట్టక ఇంకా అటువంటి బాణం; ఆ+కుమారునిన్‌= సుషేణుడిని; ఉపలక్షించి+ఏసి నన్‌= 
గురిపెట్టి వేయగా; ఆ సూతనందనుండు= కర్గుడు; అదియునున్‌+(త్రుంచి= దాన్నికూడా నరికి; ఆ+వడముడిమీ(దన్‌= ఆ 
భీముడిమీద; (త్రిసప్తతి= డెబ్బయిమూడు; తీవ్ర ప్రదరంబులు= వాడిబాణాలు; పరంగించెను= ప్రయోగించాడు; అప్పుడు 
నకులుండు, కవిసినన్‌= అప్పుడు నకులుడు తాకగా. 


తాత్సర్యం: భీముడు ఆ విధంగా సత్యసేనుడిని చంపి, భుజబలగర్వంతో కృపాచార్య కృతవర్మ (ప్రభృతుల 
ధనుస్సులు విరిచి, వారిపై వాడిబాణాలు వేశాడు. దుశ్చాసనుడిని మూడుబాణాలతో, శకునిని ఆరుబాణాలతో 
నొప్పించి, ఉలూకుడిని, అతడి తమ్ముడిని రథహీనులుగా చేసి, కర్షుడి కొడుకునుచూచి 'సుషేణా చచ్చావు పోరా” 
అంటూ సుషేణుడిపై వాణిబాణాన్ని వేశాడు. కర్షుడు మధ్యలోనే దానిని నరికి, భీముడిపై మూడు మెరిసేబాణాలు 
వేశాడు. భీముడు మళ్ళీ సుషేనుడిపై బాణం వేయగా దానిని కూడా ఖండించి, డెబ్బయిమూడు తీవ్రశరాలు అతడిపై 
కురిపించాడు. అప్పుడు నకులుడు వచ్చి తాకగా. 


ఆ. చిత్ర చాపముక్త శితశర పంచకా । హత శరీరు( జేసి నా సుషేణు 

డేచి నకులు( డతని నిరువది యమ్ముల । నొంచి కర్టు మనము నొవ్వ నార్జె. 170 
ప్రతిపదార్థం: ఆ సుషేణుడు; చిత్రచాపముక్త= చిత్రమైన ధనుస్సునుండి వదలబడిన; శిత, శరపంచక= వాడియెన 
అయిదుబాణాలతో; హతశరీరున్‌+చేసెన్‌= (నకులుడి) దేహాన్ని గాయపరచాడు; నకులుడు ఏచి= నకులుడు విజృంభించి; 
అతనిన్‌= సుషేణుడిని; ఇరువది అమ్ములన్‌+నొంచి= ఇరవై బాణాలతో నొప్పించి; కర్టు మనము నొవ్వన్‌+ఆర్చ్బెన్‌= కర్ణుడి 
మనసుకు బాధ కలిగేటట్టుగా అరచాడు. 


తాత్సర్యం: సుషేణుడు చిత్రమైన తన ధనుస్సునుండి వాడిఅయిన బాణాలు నకులుడిపై వేయగా, అతడు 
విజృంభించి ఇరవైబాణాలు సుషేణుడిపై ప్రయోగించి కర్లుడికి బాధ కలిగేటట్టు పెద్దగా అరిచాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 217 


చ. అలిగి సుషేణుం డెంతయు రయంబున( దొమ్మిది దొద్దవాండి తూ 
పులు మెయి. జొని విల్‌ దునిమి పొంగిన నొండొక దీప్త చాప మ 
గ్గలిక దలిర్చ నెత్తి వెసం గార్ముక దండము ద్రుంచి నొంచె దో 
రల విభవం బుదాత్తముగ బార్జునితమ్ముండు సూతు నాతనిన్‌. 171 


ప్రతిపదార్థం: సుషేణుడు అలిగి= సుషేణుడు కోపించి; ఎంతయున్‌, రయంబునన్‌= ఎంతో వేగంగా; తొమ్మిది దొడ్డ వాడి 
తూపులు= తొమ్మిది పెద్ద వాడిబాణాలు; మెయిన్‌+చొన్సి= దేహంపై వేసి; విల్‌+తునిమి= విల్లును నరికి; పొంగినన్‌= 
గర్వించగా; పార్టుని, తమ్ముడు= నకులుడు; ఒండు+ఒక, దీప్త చాపము= మరొక కాంతిమంతమైన ధనుస్సు; అగ్గలిక+ 
తలిర్సన్‌+ఎత్తి= అతిశయమొప్పగా (గ్రహించి; వెసన్‌= శీఘ్రంగా; కార్ముకదండము+(త్రుంచి= (సుషేణుడి) ధనుస్సును విరిచి; 
దోః+బలవిభవంబు+ఉదాత్తముగన్‌= గొప్ప భుజబలదర్పంతో; సూతున్‌+ఆతనిన్‌= రథసారథిని, సుషేణుడిని; నొంచెన్‌= 


బాధించాడు. 


తాత్సర్యం: సుషేణుడు కోపంతో నకులుడిపై తొమ్మిది బాణాలు వేసి విల్లును విరువగా, అతడు మరొకవిల్లును 
ధరించి సుషేణుడి ధనువును తునిమి, బాహుబల(ప్రకాశంతో అతడిని, అతడి రథసారథిని నొప్పించాడు. 


ఆ. అన్యచాపలసిత హస్తు(డై కడంగి సు । షేణుం డతని షష్టి బాణగాఢ 


వాలి = 


హ 
నిహత దేహు జేసి సహదేవుం డడరిన । మేటి తూపు లేడు మేన గ్రుచ్చె. 172 


ప్రతిపదార్థం: సుషేణుండు; అన్య, చాప, లసిత, హస్తుడు+ఐ= మరొక చాపంచేత (ప్రకాశించిన చేయి గలవాడై; కడంగి= 
పూని; అతనిన్‌= నకులుడిని; షష్టి బాణ గాఢ నిహత దేహున్‌+చేసెన్‌= అరవై బాణాలతో తీవ్రంగా గాయపడిన శరీరం 
కలవాడిగాచేసి; సహదేవుడు; అడరినన్‌= పైబడగా; మేటి తూపులు+ఏడు= ఏడు మేటిబాణాలు; మేనన్‌+(క్రుచ్చెన్‌= శరీరంపై 
నాటాడు. 


తాత్సర్యం: సుషణుడు మరొకవిల్లును ధరించి నకులుడిపై అరవైబాణాలు గుప్పించి నొప్పించాడు. సహదేవుడు 


అడ్డురాగా అతడిపై ఏడుబాణాలు వేశాడు. 


క. అయ్యిరువుర యబ్బాలుని । కయ్య మమర దైత్యరణము కరణి మహోగ్రం 
బయ్యె; వృషసేను( డత్తణీ । నియ్యని సాత్యకి నెదిర్దై నిషుచయ మడరన్‌. 173 


ప్రతిపదార్థం: ఆ+ఇరువుర= ఆ నకుల సహదేవుల; ఆ+బాలుని= ఆ సుషేణుడి; కయ్యము= యుద్దం; అమర, దైత్యరణము 
కరణిన్‌= దేవతలు రాక్షసుల సం(గ్రామంవలె; మహా+ఉ(గ్రంబు+అయ్యెన్‌= మహాభయంకరంగా సాగింది; వృషసేను(డు; 
ఇషుచయము+అడరన్‌= బాణసమూహం (క్రమ్మగా; ఆ తటిన్‌= ఆ సమయంలో; ఈ+అని= ఈ యుద్దంలో; సాత్యకిన్‌+ 
ఎదిర్చెన్‌= సాత్యకిని ఎదిరించాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులకు సుషేణుడితో జరిగినయుద్దం దేవదానవ సంగ్రామం వలె భయంకరంగా సాగింది. 
సుషేణుడి సోదరుడైన వృషసేనుడు ఈ యుద్దంలో సాత్యకిని బాణాలతో ఎదుర్కొన్నాడు. 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: అలం: ఉపమ. 


సీ. సాత్యకి వృషసేను సప్త సప్తతి మార్గ । ణంబులం బొదివి బాణత్రయంబు 
సూతుమై( బటిపిన నాత( డాతని పెను6 । గడ(త వాలికయమ్ము గాండ నేయ 
గోపించి మూండు బల్టూపుల సారథి | నొక భల్లమున విల్లు నుజ్జ్వలాస్త్ర 


సప్తక నిహతి నశ్వంబుల నేకకాం । డ స్పూర్తి. గేతుదండంబు( దునిమి 


ఆ. శినివరుండు వక్షమున మూండు శరములు । నాట సొగసి కర్ణ నందనుండు 
దెలిసి కనలి వాలుంబలకయు. గొని తేరు । డిగ్గి కవియ నవియు నుగ్గు సేసె. 174 


ప్రతిపదార్థం: సాత్యకి= సాత్యకి; వృషషేనున్‌= వృషసేనుడిని; సప్త సప్తతి మార్గణంబులన్‌+పొదివి= డెబ్బయిఏడు బాణాలతో 
తాకి; సూతుమైన్‌= సారథిదేహంపై; బాణత్రయంబు= మూడుబాణాలు; పజపినన్‌= వేయగా; ఆతండు= వృషసేనుడు; ఆతని 
పెను+కడ(తన్‌= సాత్యకి విశాలమైన కణతపై; వాలిక+అమ్మున్‌= వాడిబాణాన్ని; కాడన్‌+ఏయన్‌= నాటేటట్టు వేయగా; 
శినివరుండు= సాత్యకి; కోపించి; మూండు బల్‌+తూపులన్‌ సారథిన్‌= మూడు బాణాలతో సారథిని; ఒక భల్లమునన్‌ విల్లున్‌= 
ఒక బల్లెంతో విల్లును; ఉజ్జ్వల+అస్త్రసప్తక నిహతిన్‌= (ప్రకాశించే ఏడులఅ(స్తాలతో; అశ్వంబులన్‌= గుర్రాలను; ఏకకాండ 
స్ఫూర్తిన్‌= ఒకే బాణప్రయోగంతో; కేతుదండంబున్‌= ధ్వజపు కగ్రను; తునిమి= ఖండించి; వక్షమునన్‌= వృషసేనుడి 
వక్ష్ణలమునందు; మూడుశరములు నాటన్‌= మూడుబాణాలు వేయగా; సొగసి= మూర్చిల్లి; కర్షనందనుండు= వృషసేనుడు; 
తెలిసి= తెప్పరిల్లి; కనలి= కోపించి; వాలున్‌+పలకయున్‌+కొని= కత్తి, డాలువాణు(కేడెము) తీసికొని; తేరు డిగ్గి= రథం దిగి; 
కవియన్‌= ఎదుర్కొనగా; అవియున్‌ నుగ్గు చేసెన్‌= వాటినికూడా ఖండించాడు. 


తాత్సర్యం: సాత్యకి వృషసేనుడిపై డెబ్బయిఏడు బాణాలు, సూతుడిపై మూడుబాణాలు వేయగా, అతడు సాత్యకి 
నొసటిపై వాడిబాణం వేసి నొప్పించాడు. దానికి కోపించిన సాత్యకి మూడుబాణాలతో అతడి సారథిని, బల్లెంతో 
విల్లును, ప్రకాశించే ఏడు అస్త్రాలతో అశ్యాలను, ఒకే బాణంతో ధ్వజాన్ని ఖండించి, వృషసేనుడి వక్షంపై మూడుబాణాలు 
నాటగా, అతడు మూర్చిల్లి కొంతసేపటికి తేరుకొని కత్తి డాలు గైకొని రథం దిగి ఎదుర్కొనగా అతడు వాటిని 
కూడా ఖండించాడు. 


వ. ఇవ్విధంబున విరథుండును నిరాయుధుండును నగు నక్కుమారుం గనుంగొని దుశాసనుండు రయంబున 
నెయిది చెయిచాచి నిజరథంబు మీందికిం దిగిచికొని తొలంగం గొనిపోయిన, నతండు వేటొక్క యరదం 
బెక్కి యెప్పటియట్ల కర్టుతేరి వెనుక వర్తించె; నయ్యంగపతి తొమ్మిది యమ్ము లడరించి శైనేయు సూతాశ్వ 
చాపంబులు రూపడంచి యతని ఫాలమ్మున మూండు వాలిక యమ్ములు నాటించె; నా సత్యక నందనుం 
డన్యస్యందనారూఢుం డయి కవిసి కర్ణునకు( దోడుపడు బలంబులం గలంచి యతని తనువున నేడు 
నారసంబులు నిగిడించె; గూడికొని శతానీకుం డన్నియ శరంబు లేసి నప్పు డురువడించి తక్కటి 
ద్రౌపదేయులు డెబ్బది మూండును ధృష్టద్యుమ్నుండును శిఖండియుం బదిపదియు భీమసేనుం డటువది 
నాల్గును సహదేవుం డేడును నకులుండు ముప్పదియును యుయుధానుం డేడును బాండవాగ్రజుండు 
నూటును బాణంబు లా సూతపుత్రుపయిం గుప్పించి నొప్పించిన. 175 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ విధంగా; విరథుండును= రథహీనుడూ; నిరాయుధుండునున్‌+అగు= ఆయుధాలు 
లేనివాడూ అయిన; ఆ+కుమారున్‌= వృషసేనుడిని; దుశ్శాసనుడు; కనుంగొని= చూచి; రయంబునన్‌+ఎయిది= వేగంగా 
వెంబడించి; చెయి చాచి= చెయ్యిసాచి; నిజరథంబు మీందికిన్‌+తిగిచికొని= తన రథంపైకి లాగికొని; తొలంగన్‌+కొనిపోయినన్‌= 
అక్కడినుండి తొలగించి తీసికొనిపోవగా; అతండు= వృషసేనుడు; వేఖు+ఒక్కఅరదంబు+ఎక్కి= మరొక రథం ఎక్కి; 
ఎప్పటి+అట్టు= మునుపటివలె; కర్గుతేరి వెనుకన్‌, వర్తించన్‌= కర్షుడి రథం వెనుకకు చేరాడు; ఆ+అంగపతి= ఆ కరుడు; 
తొమ్మిది+అమ్ములు+అడరించి= తొమ్మిదిబాణాలు వేసి; శ్రైనేయు, సూత+అశ్వ+చాపంబులు= సాత్యకి సారథిని గుర్రాలను, 
విల్లును; రూపు+అడంచి= నశింపజేసి; అతని ఫాలమ్మునన్‌= అతని నొసటిపై; మూండు వాలిక+అమ్ములు నాటించెన్‌= 
మూడు వాడిబాణాలు వేశాడు; ఆ సత్యకనందనుండు= సత్యకుని కొడుకైన ఆ సాత్యకి; అన్యస్యందన+ఆరూఢుండయి= 
వేరొక రథం అధిరోహించినవాడై; కవిసి= ఆ(క్రమించి; కర్షునకున్‌+*తోడుపడు, బలంబులన్‌= కర్షుడికి సహాయంగా ఉన్న 
సైన్యాలను; కలంచి= చెదరగొట్టి; అతని తనువునన్‌= అతని శరీరంపై; ఏడు నారసంబులు= ఏడుబాణాలు; నిగిడించెన్‌= 
గురిపెట్టి వేశాడు; శతానీకుండు= (నకులుడి కుమారుడైన) శతానీకుడు; కూడికొని= చేరి; అన్నియ శరంబులు+ఏసెన్‌= అన్నే 
బాణాలు (ఏడు) వేశాడు; అప్పుడు+ఉరువడించి= అప్పుడు విజృంభించి; తక్కటి దౌపదేయులు= మిగిలిన ఉపపాండవులు; 
డెబ్బదిమూండును= డెబ్బదిమూడు బాణాలు; ధృష్టద్యుమ్నుండును శిఖండియున్‌+పది పదియున్‌= ధృష్టద్యుమ్నుడు శిఖండి 
చెరి పదిబాణాలు; భీమసేనుండు+అజువది నాల్లును= భీముడు అరవైనాలుగు బాణాలు; సహదేవుండు+ఏడును= సహదేవుడు 
ఏడుబాణాలు; నకులుండు ముప్పదియును= నకులుడు ముప్పయి బాణాలు; యుయుధానుండు+ఏడును= యుయుధానుడు 
ఏడు; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; నూజును బాణంబులు= నూరుబాణాలు; ఆ సూతపుత్రుపయిన్‌= కర్గుడిపై; 
గుప్పించి, నొప్పించినన్‌= వేసి నొప్పించగా. 


తాత్సర్యం: ఈ విధంగా రథవిహీనుడు, ఆయుధాలు లేనివాడు అయిన వృషసేనుణ్ణి, దుశ్శాసనుడు చూచి, వేగంగా 
వచ్చి, చెయ్యిచాచి తన రథంమీదికి ఎక్కించుకొని, రణరంగంనుండి తప్పించి తీసుకొని వెళ్ళాడు. తరువాత 
వృషసేనుడు వేరొక రథం ఎక్కి ఎప్పటిలాగే తండ్రి (కర్లుడి) రథం వెనుకకు చేరాడు. కర్ణుడు తొమ్మిదిబాణాలు 
వేసి సాత్యకి సారథిని, గుర్రాలను, విల్లును త్రుంచాడు. మూడు వాడిబాణాలను అతడి నుదుట నాటాడు. అప్పుడా 
సాత్యకి ఇంకొక రథం ఎక్కి విజృంభించి, కర్షుడికి సహాయంగా ఉన్న సైన్యాలను చెల్లాచెదురు చేసి, అతడి శరీరం 
మీద ఏడుబాణాలు వేశాడు. నకులుడి కొడుకు శతానీకుడు కూడ అక్కడికి చేరుకొని, తాను కూడ ఏడుబాణాలు 
వేశాడు. అప్పుడు తక్కిన ఉపపాండవులు డెబ్బదిమూడు బాణాలు, ధృష్టద్యుమ్న శిఖండులు చెరి పదిబాణాలు, 
భీమసేనుడు అరువదినాలుగు బాణాలు, సహదేవుడు ఏడుబాణాలు, నకులుడు ముప్పదిబాణాలు, యుయుధానుడు 
ఏడుబాణాలు, ధర్మరాజు నూరుబాణాలు కర్గుడిమీద గుప్పించి, నొప్పించగా---- 


క. ముదమున నత. డందటి( బది । పది తూపుల నే పడంచి బహువిధగతులన్‌ 
దదనీకంబున. దే రొ । ప్పిదముగ వడి సంచరింప( బెద్దయు మెటిసెన్‌. 176 


ప్రతిపదార్థం: అతండు= కర్షుడు; ముదమునన్‌= ఉత్సాహంగా; అందరన్‌= ఆ శత్రువీరులనందరినీ; పది పది తూపులన్‌= 
పది పది బాణాలతో; ఏపు+అడంచి= గర్వం అణచి; తద్‌+అనీకంబునన్‌= ఆ సైన్యంలో; తేరు= రథం; బహువిధగతులన్‌= 
పెక్కు నడకలతో; ఒప్పిదముగన్‌, వడి, సంచరింపన్‌= ఒప్పుగా వేగంగా తిరుగగా; పెద్దయున్‌ మెజసెన్‌= ఎంతో (ప్రకాశించాడు. 


తాత్పర్యం: కర్గుడు పది పది బాణాలతో శత్రువీరుల గర్వాన్ని అణచి, తన రథం వివిధ గతులతో సంచరింపగా 
యుద్దరంగంలో ప్రకాశించాడు. 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. _శైనేయుండును భీమసేనుండును ధృష్టద్యుమ్నుండున్‌ ద్రౌపదీ 

సూనుల్‌ ము న్నడరంగ. గిట్టి విశిఖ స్తోమంబు లొక్కుమ్మడిన్‌ 

మేనం గ్రువ్వ శిఖండియున్‌ భుజబలోన్మేషంబు సూపన్‌ వెసం 

దా నయ్యోధుల సూతసూతి విరథత్వస్తబ్దులం జేసినన్‌. 177 
ప్రతిపదార్థం: శైనేయుండును= సాత్యకియూ; భీమసేనుండును= భీముడూ; ధృష్టద్యుమ్నుండున్‌= ధృష్టద్యుమ్నుడు; (ద్రౌపదీసుతుల్‌= 
ఉపపాండవులు; మున్ను+అడరంగన్‌+కిట్టి= ముందుండగా గర్వంతో సమీపించి; విశిఖస్తోమంబులు= బాణపరంపర; 
ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; మేనన్‌+(క్రువ్వన్‌= శరీరంపై గుప్పించగా; శిఖండియున్‌= శిఖండి కూడా; భుజబల+ఉన్మేషంబు+ 
చూపన్‌= భుజబలగర్వం చూపగా; సూతసూతి= కర్ణుడు; వెసన్‌= వెంటనే; తాన్‌+అ+యోధులన్‌= తాను ఆ వీరులను; 
విరథత్వ స్తబ్బులన్‌+చేసినన్‌= రథహీనతచే నిశ్చేష్టులను చేయగా. 


తాత్సర్యం: సాత్యకి ధృష్టద్యుమ్నుడు భీముడు ఉపపాండవులు కవిసి కర్షుడిపై బాణపరంపర కురిపించారు. శిఖండి 
కూడా తన భుజబలాన్ని ప్రదర్శించాడు. దానికి ప్రతిగా కర్టుడు వారందరినీ విరథులను చేసి నిళశ్చేష్టులను 
కావించాడు. అట్లా చేయగా. 


వ. _వియచ్చరులు వెటి(గందిరి; వెండియు నవ్వీరుండు వారలనందటి నస్త్రధారలం బొదువుచు నేడ్తెటిం 
బెటివారిని బాణాంధకారంబున( గప్పినం ద్రిప్పికొనియును దొలంగియు దెరలియు మరలియు నా 
రథికసంఘంబు దైన్యంబు నొందె; నంత ధర్మనందనుని బాధింప( దలంపెయ్టున. 178 


ప్రతిపదార్థం: వియత్‌+చరులు= ఆకాశమునందు చరించేవారు(దేవతలు); వెజంగు+అందిరి= ఆశ్చర్యపోయారు; ఆ+వీరుండు= 
కర్ణుడు; వెండియును= ఇంకా; వారలన్‌+అందబన్‌= శత్రువీరులందరినీ; అస్ర్రధారలన్‌+పొదువుచున్‌= అ స్రపరంపరలతో 
కప్పుచు; ఏడ్తెజన్‌= పరా(క్రమంతో; పెజవారిని= మిగతావీరులను; బాణ+అంధకారంబునన్‌+కప్పినన్‌= బాణాలనే చీకట్టతో 
దట్టంగా కప్పగా; ఆ రథిక సంఘంబు= ఆ రథవీరుల సమూహం; త్రిప్పికొనియును తొలంగియున్‌= తిరుగుడువడి, 
తొలగివెళ్ళి; తెరలియున్‌= కలతపొంది; మరలియున్‌= వెనుకకుమరలి; దైన్యంబున్‌+ఒందెన్‌= దీనస్థితిని పొందారు; అంతన్‌= 
అప్పుడు; ధర్మనందనుని= ధర్మరాజును; బాధింపన్‌+తలంపు+ఎయ్లు న= బాధ పెట్టాలన్న ఆలోచన తలెత్తగా. 


తాత్సర్యం: కర్షుడి పరాక్రమానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఇంకా కర్టుడు వారందరిని అస్తపరంపరలతో కప్పుతూ, 
(37) యు (a7) =) 

తక్కినవారిని బాణాలనే చీకటిలో ముంచగా, కొందరు తిరుగుడువడ్డారు. కొందరు తొలగివెళ్ళారు. కొందరు 

కలతపొందారు. కొందరు వెనుకకు మరలారు. మొత్తంమీద ఆ రథికవీరులంతా దైన్యం పొందారు. అప్పుడు 

ధర్మరాజును నొప్పించాలనే ఆలోచన కర్గుడిలో తలయెత్తగా - 


క ఆరాధేయుం డాతని । పై రయమున( గవియు ఘోరభంగి. గని మహో 
దారంబుగ6 జేది బలము । బోరన నెడసొచ్చె. దూర్యములు మొరయంగన్‌. 179 


ప్రతిపదార్థం: ఆ రాధేయుండు= కర్గుడు; అతనిపైన్‌= ధర్మరాజుపై; రయమునన్‌+కవియు= వేగంగా తాకునట్టి; ఘోరభంగిన్‌+కని= 
భయంకరస్థితిని చూచి; చేది బలము= చేదిసైన్యం; మహా+ఉదారంబుగన్‌= చాలగొప్పగా; తూర్యములు, మొరయంగన్‌= 
వాద్యధ్వనులు మోగగా; బోరనన్‌= శీఘ్రంగా; ఎడసొచ్చెన్‌= ప్రవేశించింది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 221 


తాత్పర్యం: కర్చుడు ధర్మరాజును తాకునట్టి భయంకరస్థితిని చూచి, చేదిసైన్యం ఆతడికి సహాయంగా శీఘ్రంగా 
అరుదెంచింది. 


ఉ.  సూతతనూజు. డబ్బలము సొచ్చి శతత్రయ యోధవీరులం 
జేతుల తీ(ట వో నుటుము సేసి విశ్శంఖల దర్ప దుర్దముం 
డై తటుమంగ( గల్పిత రథాక్రమ మొప్పంగ వచ్చి ధర్మజుం 
బ్రీతుని( జేయుచుం గడిమిం బేర్షిరి సాత్యకియున్‌ శిఖండియున్‌. 180 


ప్రతిపదార్థం: సూత తనూజు(డు= కర్ణుడు; ఆ+బలముచొచ్చి= ఆ సైన్యమునందు (ప్రవేశించి; శఈతత్రయ యోధవీరులన్‌= 
మూడువందలమంది వీరులను; చేతుల తీంటపోన్‌= చేతుల దురద తీరగా (తృప్తి తీరగా); నుజుము చేసి= చంపి; విశ్చంఖల, 
దర్ప, దుర్రముండు+ఐ= అదుపులేని భుజబలంతో విజృంభించినవాడై; తణుమంగన్‌= వెంటబడగా; సాత్యకియున్‌, శిఖండియున్‌= 
సాత్యకీ శిఖండీ; కల్పిత రథాక్రమము+ఒప్పంగన్‌= కల్పించుకొన్న రథాలతో చుట్టుముట్టి; వచ్చి= చేరి; ధర్మజున్‌+ప్రీతుని, 
చేయుచున్‌= ధర్మరాజుకు ఆనందం కలిగిస్తూ; కడిమిన్‌+పేర్చిరి= పరాక్రమంతో విజృంభించారు. 


తాత్పర్యం: కర్ణుడు శత్రుసైన్యంలోకి చొచ్చుకొని వెళ్ళి, తన చేతుల దురద తీరేటట్టుగ మూడువందలమంది 
యోధవీరులను చంపి, అదుపులేని భుజగర్వంతో విజృంభించి తక్కినవారిని తరుమగా, మళ్ళీ రథాలను ఏర్పరచుకొని 
సాత్యకీ, శిఖండీ ధర్మరాజుకు సంతోషం కలిగేటట్టుగా లెస్సుగ విజృంభించారు. 


క వారికి దోడ్పడి యక్కడి । వీరులు గొందటు గడంగి వివిధోగ్ర శరా 
సారము లంగాధీశ్వరు । పై రయమునం గురిసి రుగ్రభంగిం జెలంగుచున్‌. 181 


ప్రతిపదార్థం: వారికిన్‌= సాత్యకి శిఖండులకు; తోడ్పడి= సహాయపడి; అక్కడి వీరులు, కొందణు= అక్కడ ఉన్న కొందరు 
వీరులు; కడంగి= పూనుకొని; ఉగ్రభంగిన్‌+చెలగుచున్‌= భయంకరంగా ధథ్వనిచేస్తూ; అంగ+అధీశ్వరుపైన్‌= అంగరాజైన 
కర్షుడిపై; వివిధ+ఉ(గ్ర శర+ఆసారములు= వాడియెన వివిధ బాణవర్షాలు; రయమునన్‌+కురిసిరి= శీఘ్రంగా కురిపించారు. 


తాత్సర్యం: సాత్యకి, శిఖండులకు సహాయంగా మరికొందరు వీరులు పూనుకొని కర్లుడిపై వివిధ బాణవర్షాలు 
కురిపించారు. 


క. కురుపక్ష యోధులును స । త్వరులై యా రథికవరుల. దాంకి భుజావి 
స్పురణము సూపిన నద్దుత । కర మయ్యె దదవసరమున( గయ్యం బధిపా! 182 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; కురుపక్ష, యోధులును= కౌరవవీరులు; సత్వరులు+ఐ= వేగిరపాటుకలవారై; ఆ రథిక 
వీరులన్‌+తా(కి= ఆ రథవీరులను ఎదుర్కొని; భుజా, విస్ఫురణము, చూపినన్‌= భుజ పరాక్రమం (ప్రదర్శించగా; తద్‌+ 
అవసరమునన్‌= ఆ సమయంలో; కయ్యంబు= యుద్దం; అద్భుతకరము+అయ్యెన్‌= ఆశ్చర్యకరం అయ్యింది. 


తాత్సర్యం: కౌరవవీరులు వెంటనే శత్రువులను తాకి తమ భుజబలాన్ని చూపగా యుద్దం ఆశ్చర్యకరంగా 
కొనసాగింది. 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. ఆ సంకుల సమరంబునందు. 183 


తాత్పర్యం: తీవ్రమైన ఆ యుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శా. _ బాణజ్వాలలు బెట్టు పర్వ గగన ప్రక్షోభణ జ్యాలతా 

క్వాణస్పూర్తి ఛటచ్చటారవముగా? గర్టోగ్ర దావాగ్ని య 

క్షీణోదగ్రత వైరి సైన్యవన భస్మీభావ నిర్వాహ పా 

రీణంబై వెలు(గొందె నిర్దరులు వర్ణింపంగ నే ముబ్జ(గన్‌. 184 
ప్రతిపదార్థం: బాణజ్యాలలు, బెట్టు, పర్వన్‌= బాణములు అనే మంటలు తీవ్రంగా వ్యాపించగా; గగన (ప్రక్షోభణ= ఆకాశం 
మిక్కిలి కలతనొందేటట్టు చేసే; జ్యాలతా క్యాణస్ఫూర్తి= తీగవంటి వింటినారి ధ్వనుల స్ఫురణ; ఛట+ఛట+ఆరవముగాన్‌= 
ఛటఛట అనే శబ్దం కాగా; కర్ల+ఉ(గ్రదావ+అగ్ని= కర్షుడు అనే భయంకరమైన కార్చిచ్చు; అక్షీణ+ఉద(గ్రతన్‌= మిక్కిలి 
విజృంభణంతో; వైరి సైన్య, వన= శత్రుసైన్యం అనే అడవిని; భస్మీభావ నిర్వాహపారీణంబు+ఐ= భస్మం చేయటంలో 
ఆరితేరినదై; నిర్ణరులు వర్షింపంగన్‌= దేవతలు కొనియాడగా; ఏము+ఉబ్బంగన్‌= మేము హర్షించగా; వెలుంగొందెన్‌= (ప్రకాశించింది. 


తాత్పర్యం: బాణాలనే మంటలు తీవ్రంగా వ్యాపించి ఆకాశాన్ని మిక్కిలి కలతపెట్టగా, వింటినారి ధ్వనులు ఛటఛట 
అనే శబ్దం చేయగా, కర్టుడనే భయంకరమైన కార్చిచ్చు - అతి భయంకరంగా విజృంభించి శత్రుసైన్యం అనే అడవిని 
బూడిద చెయ్యటంలో ఆరితేరినదై, దేవతలు (ప్రశంసించగా, మేము సంతోషించగా (ప్రకాశించింది. 


విశేషం: అలం: రూపకం. 


వ. అమ్మహోసగ్ర విజృంభణంబున. 185 


ప్రతిపదార్థం: ఆ+మహా+ఉ(గ్ష విజృంభణంబున= ఎంతో భయంకరమైన ఆ పరాక్రమం ధాటికి. 


తాత్సర్యం: ఆ మహా భయంకరమైన కర్గుడి ధాటికి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఆటోప మడంగి యచ్చటి । మేటి మగలు టిచ్చవడిరి మెయిగలి గర్జుం 
డేటలవికి( గవిసె ధను | ర్యాటంకృతి సెల(గ బాండవాగ్రజుమీ(దన్‌. 186 
ప్రతిపదార్థం: అచ్చటి మేటిమగలు= అక్కడున్న గొప్పవీరులు; ఆటోపము+అడంగ= అతిశయం తగ్గి; జిచ్చపడిరి= చేష్టలుడిగారు; 
థి nN ల 


మెయిగలి= శూరుడైన; కర్లుండు= కర్లుడు; ధనుః+జ్యాటంకృతి చెలంగన్‌= వింటినారి ధ్వని వ్యాపించగా; పాండవ+ 
అ(గ్రజామీ(దన్‌= ధర్మరాజుమీద; ఏటు+అలవికిన్‌= బాణప్రయోగాతిశయానికి; కవిసెన్‌= పూనుకొన్నాడు. 


తాత్సర్యం: కర్షుడి ధాటికి అక్కడున్న వీరులంతా వెరగు చెందారు. శూరుడైన అతడు ధనుష్టంకారం చేస్తూ 
ధర్మరాజుపై అధికంగా బాణాలు వేయసాగాడు. 


వ. ఇత్తెబింగునం గవిసిన నతనిమీ(ద నమ్మేదినీనాయకుండు సాయకజాలంబులు పరంగించిన నతం డుటిక 
యతి రయంబున నవి వారించి. 187 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 223 


ప్రతిపదార్థం: -ఈ+తెజంగునన్‌+కవిసినన్‌= ఈ విధంగా బాణాలతో తాకగా; ఆ+మేదినీ నాయకుండు= ఆ ధర్మరాజు; 
అతనిమీ(దన్‌= కర్షుడిమీద; సాయకజాలంబులు= బాణసమూహాలు; పరంగించినన్‌= వేయగా; అతండు= కర్ణుడు; ఉజక= 
లక్ష్యపెట్టక; అతిరయంబునన్‌= మిగుల వేగంతో; అవి వారించి= ఆ బాణాలను అడ్డుకొని. 


తాత్పర్యం: కర్గుడు ఈ విధంగా ధర్మరాజుపై బాణాలు వేయగా, అతడుకూడా కర్గుడిపై బాణసమూహాలు 
గుప్పించాడు. కర్షుడు వేగంగా వాటిని వారించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. నవ్వుచు( జాపంబు నడిమికి( ద్రుంచి మై । మటువు( దొంబది శితమార్గణముల 
భేదింప రత్న ప్రభాదీప్త మగునది | సౌదామనీ చారు జలద మంబు 
జాప్తుని తనువున కడ్డమై యుండి వా । తాహతంబై పాయునట్లు వోలె 
బడుటయు, మణిమయాభరణ సుందరమైన |; యతని గాత్రము సతారాంబరంబు. 


తే. బోలి యప్పుడ యా సూతపుత్రుచేత । రక్తమయమయి పల్లవోద్రిక్త కల్ప 
తరువు చందంబు నొందె; నతండు రాజ । ధర్మమూంది చలింప కదల్సె నధిప! 188 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా!; నవ్వుచున్‌= నవ్వుతూ; చాపంబు= ధనుస్సు; నడిమికిన్‌+(త్రుంచి= మధ్యకు 
విరిచి; తొంబది శితమార్గణములన్‌= తొంబయి వాడిబాణాలతో; మైమణువున్‌= కవచాన్ని; భేదింపన్‌= ఖండించగా; 
రత్న ప్రభాదీప్త్రము+అగు+అది= రత్నకాంతులతో ప్రకాశించే ఆ కవచం; సౌదామనీ చారు జలదము= విద్యుల్లతతో మెరిసే 
మేఘం; అంబుజ+ఆప్తుని= సూర్యుడి; తనువునకున్‌+అడ్డము+అయి+ఉండి= దేహానికి అడ్డంగా ఉండి; వాతాహతంబు+ఐ= 
గాలిచే కొట్టబడి; పాయున్‌+అట్టు పోలెన్‌= పడేటట్టుగా; పడుటయున్‌= పడిపోగా; మణిమయ+ఆభరణ సుందరము+అయిన= 
మణిమయ భూషణాలతో అందంగా ఉన్న; అతని గాత్రము= అతడి దేహం; సతార+అంబరంబున్‌ పోలి= నక్షత్రాలతో 
కూడిన ఆకాశం వలె ఒప్పి; అప్పుడు+అ= అప్పుడే; ఆ సూత పుత్రుచేతన్‌= కర్గుడిచేత; రక్తమయము+అయి= రక్తంతో 
నిండినదయి; పల్లవ+ఉదద్రిక్త కల్పతరువు చందంబున్‌+ఒందెన్‌= చిగుళ్ళతో నిండిన కల్పవృక్షం వలె ఒప్పింది; అతండు= 
ధర్మరాజు; రాజధర్మము+ఊంది= క్షత్రియధర్మాన్ని పాటించి; చలింపక= కదలక; అదల్భెన్‌= కోపంతో గద్దించాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్గుడు ధర్మరాజు ధనువును ఖండించి, తొంభైబాణాలతో అతడి కవచాన్ని 
భేదించగా, రత్సకాంతిమయమైన ఆ కవచం విద్యుల్లతతో కూడిన మేఘం గాలికి సూర్యుడి దేహానికి అడ్డుతొలగినట్టు 
పడిపోయింది. మణిమయ ఆభరణాలతో కూడి ఉన్న అతడి శరీరం నక్షత్రాలతో కూడిన ఆకాశంవలె అందంగా 
ఒప్పింది. కర్షుడు గాయపరచగా రక్తం కారుతున్న అతడి శరీరం చిగుళ్ళతో నిండిన కల్పవృక్షంవలె ఒప్పారింది. 
అయినా ధర్మరాజు చలించకుండా నిలిచి అతడిని ఎదిరించాడు. 


విశేషం: అలం: ఉపమ. సూర్యపుత్రుడైన కర్గుడు భేదించిన కవచం సూర్యుడికి అడ్డుగా నిలిచిన మేఘం తొలగినట్టు 
పడిపోయిందనటంలో స్వారస్యం ఉంది. 


వ. ఇట్లదల్డుచు. 189 


తాత్సర్యం: ఈ విధంగా ఎదిరిస్తూ, 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


క చదల మెటుంగులు పర్వం । గొదమ పిడుగునట్ల నిగుడం గుంతీసుతు( డు 
బ్టుదలిర్చ శక్తి వైచిన । నది కర్ణుడు సప్త భల్లహతి నెడ( దునిమెన్‌. 190 


ఐవి ౬. [షన 
ప్రతిపదార్థం: కుంతీసుతుండు= ధర్మరాజు; ఉబ్బు తలిర్చన్‌= గర్వమొప్పగా; చదలన్‌= గగనభాగంలో; మెజుంగులు పర్వన్‌= 
కాంతులు చిమ్మగా; కొదమపిడుగు+అట్ల= పిల్ల పిడుగువలె; నిగుడన్‌= వ్యాపించగా; శక్తి వైచినన్‌= శక్తి అనే ఆయుధం 
వేయగా; కర్షుడు; సప్రభల్లహతిన్‌= ఏడుబల్లెముల దెబ్బతో; అది= దానిని; ఎడన్‌= నడుమనే; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధర్మరాజు అతిశయంతో పిడుగువంటి శక్తిని విసరగా, కర్గుడు దానిని ఏడు బల్లెములతో మధ్యలోనే 
ఖండించాడు. 


విశేషం: శక్తి అంటే బల్లెం, ఈటె. ఇది ఇనుముతో చేయబడింది. దీనికి బంగారుపూతవేసి గజ్జెలతో అలంకరించేవారు. 


సీ, పాండవాగ్రజు(డు దర్పంబును వేగంబు । నొప్ప నవ్వీరుని యురమునందు( 
గరముల ఫాలభాగంబున నాల్గు తో । మరములు సాొనిపి నెత్తురులు వటిపి 
యార్దినం బేర్జిన యగ్గలికంబున । నా సూతనందను( డతని సూతు( 
జంపి కేతువు ద్రుంచి శాతశరంబుల । నంగంబు నొప్పించె; నపుడు సాత్య 


తే. కియు శిఖండియు నెడసొచ్చి రయము బలువు | మెజియ రాధాతనూజుని మేన నమ్ము 

లొక్క మొగి నింప, నయ్యోధు€ డుటిక వారి । విరథులుగ( జేసి విండులు విజుగనేసె. 191 
ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజుడు= ధర్మరాజు; దర్పంబును వేగంబును+ఒప్పన్‌= గర్వము, వేగమూ ఒప్పగా; ఆ+వీరుని= 
కర్ణుడి; ఉరమునందున్‌= వక్షమునందు; కరములన్‌= చేతులందు; ఫాలభాగంబునన్‌= నొసటిపై; నాల్గు తోమరములు= నాల్లు 
చిల్లకోలలు; చొనిపి= నాటి; నెత్తురులు పజపి= రక్తం కారజేసి; ఆర్చినన్‌= అరువగా; ఆ సూతనందను(డు= ఆ కర్షుడు; 
పేర్చిన అగ్గలికంబునన్‌= హెచ్చిన శౌర్యంతో; అతని సూతున్‌+చంపి= ధర్మరాజు సారథిని చంపి; కేతువున్‌+(త్రుంచి= 
ధ్వజమును ఖండించి; శాత శరంబులన్‌= వాడిఅయిన బాణాలతో; అంగంబు నొప్పించెన్‌= దేహాన్ని గాయపరిచాడు; అప్పుడు; 
సాత్యకియున్‌, శిఖండియున్‌= సాత్యకీ, శిఖండీ; ఎడచొచ్చి= నడుమ (ప్రవేశించి; రయము బలువు మెరయన్‌= వేగం, బలం 
ఒప్పగా; రాధా తనూజుని మేనన్‌= కర్టుడి శరీరమునందు; అమ్ములు+ఒక్కమొగిన్‌ నింపన్‌= బాణాలు ఒక్కుమ్మడి కురిపించగా; 
ఆ+యోధుండు= కర్గుడు; ఉజక= లక్ష్యపెట్టక; వారిన్‌ విరథులుగన్‌+చేసి= వారిని రథహీనులుగా చేసి; విండులు వియుగన్‌+ఏసెన్‌= 
ధనువులు విరిగేటట్టుగా బాణాలు వేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజు గర్వం, వేగం ఒప్పగా కర్గుడి వక్షంమీద, చేతులమీద, నొసటిమీద నాలుగు తోమరాలు 
దిగబడేటట్లు వేసి, నెత్తురు కారేటట్టుగా చేసి సింహనాదం చేశాడు. అప్పుడు కర్టుడు హెచ్చిన శౌర్యంతో ధర్మరాజు 
సారథిని, ధ్వజాన్ని ఖండించి, వాడిబాణాలతో అతడి దేహాన్ని గాయపరిచాడు. ఆ సమయంలో సాత్యకి, శిఖండి 
మధ్యలో ప్రవేశించి వేగం, బలం ఒప్పగా కర్గ్ళుడి శరీరంమీద ఒక్కుమ్మడిగా బాణాలు నింపారు. అయినా కర్గుడు 
లెక్క పెట్టక వారిని విరథులుగా చేసి, వారి విండ్లు విరుగకొట్టాడు. 


విశేషం: తోమరం కొయ్యపిడితో కూడి వంపు కలిగిన బాణం. దీనికి విషం పూస్తారు. అందువలన దీనిని విషతోమరమని 
అంటారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 225 


క. తనువుల. బటు బాణంబులు । నినిచి వెగడు పటిచి కడచి నిరతిశయ రయం 
బునం గదిసి ధర్మనందను । ననేక సాయక పరిక్షతాంగుం జేసెన్‌. 192 
ప్రతిపదార్థం: తనువులన్‌= వారి శరీరాలపై; పటు బాణంబులు నినిచి= వాడి బాణాలు నింపి; వెగడు పజిచి= తల్లడిల్లజేసి; 


కడచి= దాటి; నిరతిశయ రయంబునన్‌+కదిసి= ఎంతో వేగంతో సమీపించి; ధర్మనందనున్‌= ధర్మరాజును; అనేక సాయక= 
పెక్కుబాణాలతో; పరిక్షత+అంగున్‌+చేసెన్‌= గాయపడిన దేహం కలవాడిగా చేశాడు. 


తాత్సర్యం: కర్ణుడు వారి దేహాలపై బాణాలు వేసి కలతపరచి, వేగంగా ధర్మరాజును చేరి పెక్కు బాణాలతో అతడి 
శరీరాన్ని గాయపరిచాడు. 


వ. ఇ వ్విధంబున రాధేయుండు నొప్పించినం దదీయ సంరంభంబు సైరింపంజాలక యమ్మహీపతి 
హతసారధికం బగు నిజరథంబు దొలంగం దోలుకొని పోయినం దోడన తవిలి పొదివి నిలువరించి 
హాసభాసితుం డగుచు నయ్యంగపతి యతనితో ని ట్లనియె: 193 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; రాధేయుండు= కర్షుడు; నొప్పించినన్‌= గాయపరచగా; తదీయ సంరంభంబు= 
అతని ఆటోపం; సైరింపన్‌+చాలక= సహించలేక; ఆ+మహీపతి= ధర్మరాజు; హతసారథికంబు+అగు= సారథిహతుడైనట్టి; 
నిజరథంబు= తనరథం; తొలంగన్‌+తోలుకొని పోయినన్‌= తప్పించి (తానే) తోలుకొనిపోగా; తోడన తవిలి= వెంబడించి; 
నిలువరించి= అడ్డగించి; ఆ+అంగపతి= కర్షుడు; హాసభాసితుండు+అగుచున్‌= నవ్వుతున్నవాడై; అతనితోన్‌+ఇట్టు+అనియెన్‌= 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


తాత్పర్యం: ఈ విధంగా కర్షుడు ధర్మజుడిని నొప్పించగా, అతడి విజృంభణాన్ని తట్టుకోలేక ధర్మజుడు, సారథిలేని 
తన రథాన్ని తానే తోలుకొని తొలగివెళ్ళాడు. అయినా కర్టుడు అతడిని వెంబడించి అడ్డగించి పరిహాసం చేస్తూ 
ఇట్టా అన్నాడు: 


కర్లుండు ధర్మరాజు నొప్పించి యవమానించుట (సం. 8-44-72 (కుంభ) 8-33-36 (భం)) 


“క్షత్రియ కులమున జన్మించి యిది ధర్మ । మిది యధర్మం బని యెల్ల నెటింగి 
నట్టి నీ కిట్టి మహాహవమున. బ్రాణ । ములు దాంచికొన శాత్రవులకుం దొలంగి 
పోవుట దగునె? నీ బుద్ది గానంగనయ్యె; | నృపనీతి యెటు(గవు; నీవు బ్రాహ్మ 
ణాచార వేదివి; యాగాధ్యయనముల । వర్తింపు, కయ్యంబు వలవ; దుడుగు 


(ఈక 


తే. మింక ననుబోంటిం దొడరిన నింతకంటె । నెడరు వాటిల్లు వేగపొ మ్మింటికడకు 
హరియు౦ బార్జుడు నున్నెడకైన నరుగు; । మేను దెగ నీదు ప్రాణాన కింత నిజము.’ 194 


ప్రతిపదార్థం: క్షత్రియకులమునన్‌ జన్మించి= క్షత్రియవంశంలో జన్మించి; ఇది ధర్మము+ఇది అధర్మంబు+అని= ధర్మాధర్మాలను; 
ఎల్లన్‌+ఎజింగినట్టీ నీకున్‌= అన్నీ తెలిసిన నీకు; ఇట్టి మహా+ఆహవమునన్‌= ఇటువంటి మహారణంలో; ప్రాణములు, 
దాంచికొనన్‌= (ప్రాణాలు దాచుకొనటానికి; శాత్రవులన్‌+తొల(గిపోవుట తగునె?= శత్రువుల నుండి పారిపోవటం తగునా?; నీ 
బుద్ది కాన(గన్‌+అయ్యెన్‌= ని బుద్ది బయటపడింది; నృపనీతి ఎటు(గవు= రాజధర్మం నీకు తెలియదు; నీవు; (బ్రాహ్మణ+ 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆచారవేదివి= (బ్రాహ్మణధర్మాలు తెలిసినవాడివి; యాగ+అధ్యయనములన్‌ వర్తింపు(ము)= యజ్ఞాలు వేదాధ్యయనాలతో 
గడపుము; కయ్యంబు వలవదు= యుద్దం తగదు; ఉడుగుము+ఇంకన్‌= ఇక దాన్ని విడిచిపెట్టుము; ననుబోంటిన్‌+తొడరినన్‌= 
నావంటివాడితో తలపడితే; ఇంతకంటెన్‌+ఎడరు+పాటిల్లున్‌= ఇంతకంటే ఆపద కలుగుతుంది; ఇంటికడకున్‌ వేగ పొమ్ము= 
వెంటనే ఇంటికి వెళ్ళుము; హరియున్‌+పార్టుండున్‌= కృష్ణార్జునులు; ఉన్న+ఎడకైనన్‌+అరుగు(ము)= ఉన్న వైపుకైనా వెళ్ళుము; 
నీదు ప్రాణానకున్‌= నీ (ప్రాణానికి; ఏను= నేను; తెగన్‌= ముప్పుతెచ్చే సాహసం చేయను; ఇంత నిజము= ఇది నిజం. 


తాత్పర్యం: క్షత్రియకులంలో జన్మించావు. ఇది ధర్మము, ఇది అధర్మము అని అన్నీ తెలిసినవాడివి. ఇంతటి 
మహాయుద్దంలో ప్రాణాలు కాపాడుకోవటానికి శత్రువులనుండి పారిపోవటం నీకు తగునా? నీ బుద్ది బయటపడింది. 
నీకు రాజధర్మం తెలియదు. నీవు (బ్రాహ్మణాచారాలు తెలిసినవాడివి. యాగాలతో, వేదాధ్యయనాలతో కాలం 
గడుపు. నీకు యుద్ధం తగదు. మానుకో. ఇక నాలాంటివారితో యుద్దానికి పూనుకొంటే ఇంతకంటె ఆపద 
కలుగుతుంది. వెంటనే ఇంటికి పొమ్ము, లేదా కృష్ణార్ణునులున్న చోటికైనా వెళ్ళు. నీ ప్రాణాలు తీయటానికి నేను 
తెగించను. ఇది నిజం. 


వ. అని పలికి గొంతి వచనంబులు మనంబున నునికిం జేసి వధియింప నొల్లనివా(డై యప్పాండవాగ్రజు విడిచి 
యా పురుషసత్తముండు తదీయ సేనాసముదయంబు నానాస్ర్త్ర నిహతంబు సేసె; లజ్ఞాకుల మానసుం డగు 
నమ్మానవపతియును దతదేశంబున నిలువక తొలంగిపోయెం; బోవుటయు. 195 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; గొంతి వచనంబులు= కుంతికి ఇచ్చిన మాటలు; మనంబునన్‌+ఉనికిన్‌+చేసి= 
మనసులో మెదలటం వలన; వధియింపన్‌+ఒల్లనివాడు+అయి= అతడిని చంపటం ఇష్టం లేనివాడై; ఆ+పాండవ+అ(గ్రజున్‌ 
విడిచి= ఆ ధర్మరాజును వదలి; ఆ పురుషసత్తముండు= ఆ పురుషశ్రేష్టుడు - కర్షుడు; తదీయ సేనాసముదయంబు= అతని 
సైన్యసమూహాన్ని; నానా+అస్త్రనిహతంబు చేసెన్‌= వివిధ అస్తాలతో బాధించాడు; లజ్ఞా+ఆకుల మానసుండు+అగు= సిగ్గుతో 
నిండినవాడైన; ఆ+మానవపతియును= ధర్మరాజుకూడ; తద్‌+ప్రదేశంబున నిలువక= అక్కడ ఉండక; తొలంగిపోయెన్‌= 
మరలివెళ్ళాడు; పోవుటయున్‌= పోవగా. 


తాత్పర్యం: కర్టుడు ఈ విధంగా పరిహసించి, కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, ధర్మరాజును వధించకుండా 
విడిచి, అతడి సైన్యంపై వివిధాస్తాలు ప్రయోగించాడు. ధర్మరాజు సిగ్గుతో అక్కడ నిలువలేక వెనుదిరిగి వెళ్ళాడు. 
అప్పుడు. 


క. విను మతని యోధజనములు | మొనయు. దిరిగి; నట్లు సమరమున విముఖంబై 
చను నబ్బలముం గని వెను । కొనియెం గర్జుండు నీదు కొడుకులు. దానున్‌. 196 


ప్రతిపదార్థం: అతని యోధజనములు= ధర్మరాజు పక్షంలోని సైనికజనం; మొనయున్‌= సైన్యం; అట్టు= ఆ విధంగా; 
సమరమునన్‌ విముఖంబు+అయి= యుద్దవిముఖమై; తిరిగెన్‌= వెనక్కు తిరిగాయి; చను+ఆ+బలమున్‌+కని= మరలుతున్న 
ఆ సైన్యాన్ని చూచి; కర్గుండు= కర్షుడు; నీదు, కొడుకులున్‌+తానున్‌= నీ కుమారులతో కలిసి తానూ; వెనుకొనియెన్‌= 
వెంబడించాడు; విను= వినుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 227 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! వినుము. ధర్మరాజు సైన్యం యుద్దం విడిచి వెనుకకు తిరిగివెళ్ళగా కర్ణుడు ల్‌ 
కుమారులతో కలిసి దాన్ని వెంబడించాడు. 


క పటు సింహనాద తూర్యో | తృట రవగుణ నిస్వనములు గలసి యఖిల ది 
క్తట దారణ కేలి సము । ద్హటము లగుచు( గురుబలమునం బరంగె నరేంద్రా! 197 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; కురుబలమునన్‌= కౌరవసైన్యంలో; పటు, సింహనాదతూర్య= సింహనాదంవంటి వాద్యాల; 
ఉత్కటరవ= పెద్దధ్య్వనులు; గుణ నిస్వనములు= వింటినారిధ్వనులు; కలసి= కలిసి; అఖిల దిక్‌+తట, దారణకేలి 
సముద్భటములు+అగుచున్‌= దిక్కులన్నీ బద్దలు చేసేటంత భయంకరములై; పరలౌన్‌= వ్యాపించాయి. 


తాత్సర్యం: డీ ధృతరాష్ట్ర మహారాజా! కౌరవసైన్యంలో యుద్ద వాద్యాల ధ్వనులు, ధనుష్టంకారాలు కలిసి దిక్కులను 
బద్దలు చేస్తూ మారుమోగాయి. 


ఉ. _ ఇమ్మెయి సూతనందనుని యేడ్తెజ కోడిన యోధవీర సం 
ఘమ్ముల బాండవాగ్రజుండు గన్ల్గొని పేర్కొని పేరెలుంగునం 
గ్రమ్మటణి పేర్చి కౌరవ నికాయము గర్వమడంపు( డన్న దై 
ర్య మ్మిగురొత్త వే తిరిగి రా రథికుల్‌ మరలెన్‌ బలంబులున్‌. 198 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; సూతనందనుని= కర్గుడి; ఏడ్తెరకున్‌+ఓడిన= పరాక్రమానికి ఓడిపోయిన; 
యోధవీర సంఘమ్ములన్‌= వీరుల సమూహాలను; కన్తాని= చూచి; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; పేరు+ఎలుంగునన్‌= 
పెద్దగొంతుతో; పేర్కొని= పిల్చి; (క్రమ్మణి పేర్చి= మళ్ళీ విజృంభించి; కౌరవ నికాయము గర్వము+అడంపుండు+అన్నన్‌= 
కౌరవసైన్యం గర్వాన్ని అణచివేయండి అనగా; ఆ రథికులు= ఆ రథవీరులు; ధైర్యమ్ము+ఇగురు+ఒత్తన్‌= ధైర్యం చిగురించగా; 
వే తిరిగిరి= వెంటనే మరలారు; బలంబులున్‌ మరలెన్‌= సైన్యాలు కూడా మరలాయి. 


తాత్సర్యం: ఈ విధంగా కర్గుడి పరాక్రమానికి నిలువలేక వెనుదిరుగుతున్న వీరులను, సైనికులను చూచి 
ధర్మరాజు వారిని బిగ్గరగా పిలిచి, మళ్ళీ విజృంభించి కౌరవసైన్యాన్ని అణచండి అనగా వారు ధైర్యం తెచ్చుకొని 
ముందుకు సాగారు. 


వ. ఇ వ్విధంబున వృకోదర పురస్సరంబుగా బాండవ బలంబులు మార్మొనిన మన మూ(కలుం గూడికొని 
తిరంబై త్రోచి తలపడుటయు నయ్యిరువాంగునందు. 199 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; పాండవ బలంబులు= పాండవసైన్యాలు; వృకోదరపురః+సరంబుగాన్‌= 
భీముడిని ముందుంచుకొని; మార్కొనినన్‌= ఎదుర్కొనగా; మనమూ(కలున్‌+కూడికొని; మన సైనికులు కూడా చేరి; తిరంబు+ 
అయి= స్థిరంగా నిలిచి; త్రోచి, తలపడుటయున్‌= తాకి తలపడగా; ఆ+ఇరువాంగు+అందున్‌= ఆ రెండు పక్షాలలో. 


తాత్సర్యం: పాండవసైన్యం భీముడిని ముందుంచుకొని కౌరవులతో తలపడగా, వారుకూడా స్థిరంగా నిలిచి వారిని 
ఎదిరించారు. ఆ రెండు పక్షాలలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ.  కరిబృందంబులు ద్రెళ్ళెం బెల్లుగం దురంగ స్తోమముల్‌ పెక్కు గూ 

లె రథానీకము లగ్గలంబు గెడసెన్‌ లెక్కింప. బెక్కైన కా 

ల్వుర మొత్తంబులు రూపడంగె సిడము ల్నుగ్గయ్యె నన్నేల నె 

త్తురు వెల్లిన్‌ ముని(గెన్‌ మరుత్ణచర పంక్తుల్‌ వెక్కసంబంద(గన్‌. 200 
ప్రతిపదార్థం: మరుత్‌+ఖచర, పంక్తుల్‌= యక్ష గంధర్వాది గగన సంచారుల సమూహాలు; వెక్కసంబు+అందంగన్‌= 
సహించలేకపోగా; పెల్టుగన్‌= హెచ్చుగా; కరిబృందంబులు త్రెళ్ళెన్‌= ఏనుగుల సమూహాలు కూలాయి; తురంగస్తోమముల్‌= 
అశ్యాల గుంపులు; పెక్కుకూలెన్‌= చాలా నేలకూలాయి; రథ+అనీకములు= రథ సమూహాలు; అగ్గలంబు, కెడసెన్‌= అధికంగా 
కూలాయి; లెక్కింపన్‌+పెక్కు+అయిన= అధిక సంఖ్యాకమైన; కాల్వుర, మొత్తంబులు= సైనికుల గుంపులు; రూపు+అడంగెన్‌= 
నశించాయి; సిడముల్‌+నుగ్గు+అయ్యెన్‌= జెండాలు చూర్లం అయ్యాయి; ఆ+నేల= ఆ భూమి; నెత్తురు వెల్లిన; మునిగెన్‌= 
నెత్తుటి వరదలో మునిగింది. 


తాత్పర్యం: దేవతలు, ఆకాశసంచారులు సహించలేనంత ఎక్కువగా ఏనుగులసమూహాలు, గురాలసమూహాలు, 
రథసమూహాలు, సైనికులసమూహాలు కూలటం జరిగింది. ధ్వజాలు పొడి అయ్యాయి. నేల నెత్తుటి వరదలో 
మునిగింది. 


వ. అట్టి సందడి కయ్యంబున భీమసేనుండును శైనేయుండును బెట్టిదంపు టురవడిం గవిసిన ధృష్టద్యుమ్మాది 
రథిక ప్రకరంబును బరవసంబు సేయం గురుబలంబు వెజచఅచి పఅచినం గర్జుం డదల్చి కరతలంబెత్తి 
నిలునిలు మని పలికి నమ్మోహరంబు నిలువదయ్యె; నవష్టంభ విజృంభితుండైన యా సూతసూనుండు 
వెండియుం గౌరవుల వేటు వేజ పురికొల్పి మరల్చిన నమ్మొనయును మొగకట్టి నిలిచె; నంతం బవమానసూనుం 
దాను మార్కొన నగ్గలించె; నతం డతని నాలోకించి యంతకుమున్న శ్రుతకీర్తి స్యందనం బెక్కియున్న 
తమయన్న వలను సాత్యకి ధృష్టద్యుమ్నులకుం జూపి వారలతో ని ట్లనియె. 201 


ప్రతిపదార్థం: అట్టి సందడి కయ్యంబునన్‌= ఆ సంకుల సమరంలో; భీమసేనుండును= భీముడును; శైనేయుండును= 
సాత్యకియు; బెట్టిదంపు+ఉరవడిన్‌= తీవ్రవేగంతో; కవిసినన్‌= పైబడగా; ధృష్టద్యుమ్న+ఆది= ధృష్టద్యుమ్నుడు మున్నగు; రథిక 
(ప్రకరంబును= వీరుల సమూహం; బరవసంబు చేయన్‌= ధైర్యం చూపగా; కురుబలంబు= కౌరవ సైన్యం; వెణచబచి, 
పజచినన్‌= భయపడి పరుగిడగా; కర్షుండు+అదల్సి= కర్గుడు గద్దించి; కరతలంబు+ఎత్తి= చేయెత్తి; నిలునిలుము+అని 
పలికినన్‌= ఆగండి ఆగండి అని అనగా; ఆ+మోహరంబు= ఆ సైన్యం; నిలువదు+అయ్యెన్‌= నిలువలేదు; ఆవష్టంభ 
విజృంభితుండు+అయిన ఆ సూతసూనుండు= గర్వంతో విజృంభించిన ఆ కర్షుడు; వెండియున్‌= మళ్ళీ; కౌరవులన్‌= 
కౌరవులను; వేణు వేజు పురికొల్పి= వేర్వేరుగా (ప్రేరేపించి; మరల్చినన్‌= మరలించగా; ఆ+మొనయును= ఆ సైన్యం; మొగకట్టి 
నిలిచెన్‌= శబ్దంచేస్తూ నిలిచింది; అంతన్‌= అపుడు; పవమానసూనున్‌= భీముడిని; తాను మార్కొనన్‌+అగ్గలించెన్‌= తాను 
ఎదుర్కొనాలని పూనుకొన్నాడు; అతండు= భీముడు; ఆతనిన్‌+ఆలోకించి= కర్గుడిని చూచి; అంతకున్‌మున్న= అంతకుముందే; 
శ్రుతకీర్తిస్యందనంబు+ఎక్కిఉన్న= శ్రుతకీర్తి రథంపై ఎక్కిఉన్న; తమ+అన్న వలను= ధర్మరాజు ఉన్నవైపు; సాత్యకి 
ధృష్టద్యుమ్నులకున్‌+చూపి= సాత్యకి ధృష్టద్యుమ్నులకు చూపి; వారలతోన్‌+ఇట్టు+అనియెన్‌= వాళ్ళతో ఇట్లా అన్నాడు: 


తాత్పర్యం: అటువంటి సంకులసమరంలో భీమసేనుడు, సాత్యకి తీవ్రవేగంతో మీదికి రాగా, ధృష్టద్యుమ్నుడు 
మొదలైన వీరులు ధైర్యం చూపగా - కౌరవసైన్యం భయపడి పరుగెత్తింది. అప్పుడు కర్షుడు గద్దించి, చెయ్యెత్తి 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 229 


ఆగండి ఆగండని అన్నా ఆ సైన్యం ఆగలేదు. గర్వంతో విజృంభించిన కర్ణుడు, మళ్ళీ కౌరవులను వేరువేరుగా 
పురికొల్సి మరలించగా, ఆ సైన్యం శబ్దం చేస్తూ నిలిచింది. అప్పుడు కర్ణుడు భీమసేనుణ్ణి ఎదుర్కోటానికి పూనుకొన్నాడు. 
భీముడు, కర్గుణ్ణి చూచి, అంతకుముందే (శ్రుతకీర్తి రథాన్ని అధిరోహించియున్న అన్న ధర్మరాజును సాత్యకీ 
ధృష్టద్యుమ్నులకు చూపి, ఇట్టా అన్నాడు. 


ఉ. “ఈతడు దుర్దశం బొరసె నేను గనుంగొనం గర్జుం డేచి దు 
ర్నీతి పరున్‌ సుయోధనుని జ్రీతునిం. జేయుటకై కడంగె; మీ 
చేతికి నిచ్చి యిట్లరువు సేసెద నిన్నరనాథు నాకు నా 
సూతతనూభవున్‌ సమయం జూడక పోదు విషాద మెమ్మెయిన్‌. 202 


ప్రతిపదార్థం: నేను కనుంగొనన్‌= నేను చూడగా; ఈతడు దుర్ద్హశన్‌+పొరసెన్‌= ఈ ధర్మజుడు దుస్‌స్టితి పొందాడు; 
కర్టుడు+ఏచి= కర్గుడు విజృంభించి; దుర్నీతి పరున్‌ సుయోధనునిన్‌= అవినీతిపరుడైన దుర్యోధనుడిని; ప్రీతునిన్‌+చేయుటకై 
కడంగెన్‌= సంతోషపరచటానికి పూనుకొన్నాడు; ఈ+నరనాథున్‌= ధర్మరాజును; మీ చేతికిన్‌+ఇచ్చి= మీ చేతిలో బెట్టి; ఇట్ల్టు+ 
అరువు సేసెదన్‌= బుణం ఇస్తున్నాను; నాకున్‌+ఆ సూత తనూభవున్‌= నాకు ఆ కర్షుడిని;ి సమయన్‌+చూడక= చచ్చేటట్లు 
చేయకుండా; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; విషాదము పోదు= దుఃఖం తొలగదు. 


తాత్పర్యం: దుర్యోధనుడికి ప్రీతి కలిగించటానికి పూనుకొని కర్షుడు ఇట్టా చేస్తున్నాడు. నా కళ్ళముందు అ(గ్రజుడైన 
ధర్మరాజుకు దుర్దశ కలగటం బాధగా ఉన్నది. ఆయనను మీకు అప్తుగా ఇస్తున్నాను. (అంటే మళ్ళీ ఆయనను నాకు 
క్షేమంగా అప్పగించాలి అని) కర్షుడిని సంహరించకుండా నా దుఃఖం తీరదు. 


క. ఏ నొండె నతనిచే నా । చేనొండె నతండు దెగుట సిద్దముగ మదిం 
బూని కడంగెద; మీ రీ । భూ నాథునిం గాచికొనియ పోరు నడపుండీ!” 203 


ప్రతిపదార్థం: అతనిచేన్‌= కర్టుడిచేత; ఏను+ఒండెన్‌= నేనో; అతండు= కర్టుడు; నాచేన్‌+ఒండెన్‌= నా చేతనో; తెగుట 
సిద్దము గన్‌= చావటం నిశ్చయంగా; మదిన్‌+పూని కడంగెదన్‌= మనసులో భావించి పూనుకొంటాను; మీరు= మీరు; ఈ 
భూనాథునిన్‌+కాచికొనియ= ధర్మజునికి రక్షగా ఉండియే; పోరు నడపుండీ!= యుద్దం చేయండి. 


తాత్పర్యం: కర్షుడి చేత నేనో, నా చేత కర్గుడో చావటాన్ని నిశ్చయించి యుద్దానికి పూనుకొంటాను. మీరు ఈ 
ధర్మరాజును కాపాడుకొంటూ యుద్దం చేయండి.” 


చ. అని పటుసింహనాదమున నంబరముం బగిలించి తేరు క 
రుని దెసం బోవనిచ్చినం గనుంగొని శల్యుండు కర్ణుతోడ ని 
ట్లను 'మనమీంద వచ్చు ననిలాత్మజు జూచితె! యంతరంగ మే 
ర్హు నలుక కామిషం బిడ(గ జూచిన చందము గాననయ్యెడున్‌. 204 


ప్రతిపదార్థం: అని, పటు, సింహనాదమునన్‌= అని తీవ్ర సింహగర్జనతో; అంబరమున్‌+పగిలించి= ఆకాశాన్ని బద్దలుచేసి; 
తేరు, కర్టుని దెసన్‌+పోవనిచ్చినన్‌= రథం కర్టుడివైపు మరల్చగా; శల్యుండు; కనుంగొని= చూచి; కర్టుతోడన్‌+ఇట్టు+-అనున్‌= 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణుడితో ఇట్టా అన్నాడు; మనమీందన్‌, వచ్చు= మనపైకి వస్తున్న; అనిల+ఆత్మజున్‌+చూచితె?= భీముడిని చూచావా?; 
అంతరంగము+ఏర్చు+అలుకకున్‌= మనసును దహించే ఆ(గ్రహానికి; ఆమిషంబు+ఇడంగన్‌+చూచిన చందము= ఆహారం 
ఇవ్వదలచిన విధం; కానన్‌+అయ్యెడున్‌= గోచరిస్తున్నది. 


తాత్సర్యం: అని, భీముడు ఆకాశం బ్రద్దలయ్యేటట్టు సింహగర్దనచేసి, రథాన్ని కర్టుడివైపు పోనిచ్చాడు. అతడిని 
చూచి కర్షుడు శల్యుడితో ఇట్లా అన్నాడు. మనమీదికి వస్తున్న భీముణ్ణి చూచావా? (ధర్మరాజును మనం 
అవమానించినందుకు) తన మనస్సును దహించే కోపానికి (మనల్ని) ఆహారంగా ఇవ్వదలచినట్టు అగుపిస్తున్నాడు. 


చ. “అలిగిన మూండు లోకముల నైనను జీరికిం జేకొనం డితం 

డలఘు పరాక్రను స్పురణు€ డర్దున సూనుండు నాత్మపుత్రుండుం 

బొలిసిర కాని కోపమున( బొంగండు నాండును నాండు నింత దో 

ర్టలమును శౌర్యసారము( దిరంబయి చూపటు మెచ్చ జూపుమీ!' 205 
ప్రతిపదార్థం: ఇతండు= భీముడు; అలఘు పరాక్రమ స్ఫురణుండు= గొప్ప పరాక్రమశాలి; అలిగినన్‌= కోపిస్తే మూండు 
లోకములన్‌+అయినను= మూడు లోకాలనైనా; చీరికిన్‌+చేకొనండు= లెక్కపెట్టడు; అర్జ్హునసూనుండున్‌= అభిమన్యుడూ; 
ఆత్మపుత్రుడున్‌= ఘటోత్కచుడూ; పొలిసిరకాని= మరణించినా కాని; నా(డును నాండున్‌= అభిమన్యుడు చచ్చిపోయిన 
నాడూ, ఘటోత్కచుడు చచ్చిపోయిననాడూ-ఆనాడు; కోపమునన్‌+పొంగ(డు= ఆవేశం చూపలేదు; ఇంత దోః+బలమును 
శౌర్యసారమున్‌= ఇంతటి భుజబలం; పరాక్రమం; తిరంబు+అయి= స్థిరమై; చూపరు మెచ్చన్‌+చూపుమీ!= అందరు మెచ్చగా 
చూపించుము. 


తాత్పర్యం: 'గొప్ప పరాక్రమశాలి అయిన భీముడు అలిగితే మూడు లోకాలను కూడా లెక్కచేయడు. అభిమన్యు 
ఘటోత్కచుల మరణ సందర్భాలలో కూడా అతడిలో ఇంత ఆవేశాన్ని చూడలేదు. నీవు కూడా అంతటి బలాన్ని 
ప్రదర్శించి చూపరులను మెప్పించుము.” 


విశేషం: ధర్మజుడికి కలిగిన అవమానానికి భీముడు అంత ఆగ్రహం చెందాడంటే అన్నగారిపై అతడికి గల గౌరవం 
వ్యక్తమవుతున్నది. 


చ. అనవుడు భీము జూచి యత. డాతని కిట్లను 'నట్టివాండ కా 
కనిలజు( డల్పు( డెట్లు? సమరాగ్రమునన్‌ భవదుక్తి యట్ల యిం 
తనువగునే కిరీటి దెగటార్చ(గ నీతని నొంప( జంప. దాం 
గని వెసవచ్చు నాత( డధికం బగు మద్దల మిప్టు సూడుమీ! 206 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; భీమున్‌+చూచి= భీముడిని చూచి; అతడు+అతనికిన్‌+ఇట్టు అనున్‌= కర్టుడు 
శల్యుడితో ఇట్లా అన్నాడు; అనిలజుండు= భీముడు; అట్టివాండకాక= అట్టివీరుడుకాక; అల్పుండు+ఎట్టు?= తక్కువవాడెట్లా 

ర్స్‌ స్‌ స్‌ (36) (30) 
అవుతాడు; భవత్‌+ఉక్తి+అట్ల= నీమాట (ప్రకారం; సమర+అ(గ్రమునన్‌= యుద్దంలో ముందుగ; కిరీటిన్‌+తెగటార్చంగన్‌= నేను 
అర్జునుడిని సంహరించటానికి; ఇంత+అనువు+అగునే= ఇంత సులభంగా వీలు అవుతుందా? ఈతనిన్‌= భీముడిని; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 231 


నొంపన్‌+చంపన్‌= నొప్పింపగా లేదా చంపగా; ఆతండు= అర్జునుడు; తాన్‌+కని= తాను చూచి; వెసన్‌+వచ్చున్‌= శీఘ్రంగా 
వస్తాడు; అధికంబు+అగు మత్‌+బలము= అధికమైన నా శౌర్యం; ఇపుడు చూడుమీ!= ఇప్పుడు చూడుము. 


తాత్పర్యం: అని అనగా భీముణ్ణి చూచి కరుడు శల్యుడితో ఇట్లా అన్నాడు. భీముడు గొప్పవీరుడు కాక, తక్కువవాడు 
ఎట్టా అవుతాడు? నీ వన్నట్లు అర్జ్హునుణ్లి యుద్దంలో ముందుగ సంహరించటం ఇంత సులభంగా వీలౌతుందా? 
భీముణ్ణి నొప్పించినా, చంపినా - అది చూచి అర్జునుడు వెంటనే వస్తాడు. నా బలాధిక్యాన్ని ఇప్పుడు చూడు. 


చ. తరమిడి చంపె. గీచక శతంబు నితం; డది యేల? యెల్లెడన్‌ 

బిరు దనంగా బలాఢ్యు( డన. బెద్దయు. బేర్ణినవా( డగున్‌ వృకో 

దరు€ డటు లైన నీతని మదం బడంగించుట లీల నాకు నీ 

వరదము సమ్ముఖంబుగ రయంబున. బోవ(గ నిమ్ము భూవరా! 207 
ప్రతిపదార్థం: ఇతండు= భీముడు; తరము+ఇడి= వరుసబెట్టి; కీచకశతంబున్‌= నూరుమంది కీచకులను; చంపెన్‌= చంపాడు; 
అది ఏల?= అదంతా ఎందుకు?; వృకోదరుండు= భీముడు; ఎల్ల+యెడన్‌ బిరుదు+అనంగాన్‌= అన్నిచోట్ల వీరుడుగా; 
బల+ఆఢ్యుండు+అనన్‌= బలవంతుడని; పెద్దయున్‌+పేర్చినవాడు+అగున్‌= చాలా విజృంభించేవాడవును; నాకున్‌; ఈతని 
మదంబు= ఇతడి గర్వం; అడంగించుట లీల= అణచటం విలాసం; భూవరా!= శల్యా!; నీవు+అరదము= నీవు రథం; 
సమ్ముఖంబుగన్‌= అతడి ఎదురుగా; రయంబునన్‌+పోవంగన్‌+ఇమ్ము= వేగంగా తీసికొని వెళ్ళుము. 


తాత్పర్యం: మద్రభూపతీ! భీముడు నూరుమంది కీచకులను వధించాడు. తాను ఎంతో వీరుడినని, బలవంతుడినని 
గర్వంతో అన్నిచోట్ల విజృంభిస్తాడు. అతడి గర్వాన్ని అణచటం నాకు లీల. రథాన్ని అతడికి ఎదురుగా త్వరగా 
తీసికొని వెళ్ళు. 


విశేషం: భీముడి పరా(క్రమ విశేషాల గురించి కర్ణ్షశల్యులు చేసిన సంభాషణ వరుసగా నాలుగు చంపకమాలా పద్యాలలో 
ఉండటం విశేషం. 
ఉ. నావుడుC దేరు మద్రనరనాథుండు భీముని ది క్కుదగ్రతం 

బోవంగ నిచ్చె. దూర్య రవముల్‌ సెలంగెన్‌ దివి పిక్కటిల్ల న 

ప్పావని నవ్వుచున్‌ బలము పాయపడం గడు బెట్టు గిట్టినం 

జేవ దలిర్ప నా రథికసింహునిం గర్జుండు గప్పె( దూపులన్‌. 208 
ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; మద్రనరనాథుండు= శల్యుడు; తేరు= రథాన్ని; భీముని, దిక్కు+ఉద(గ్రతన్‌= భీముడివైపు 
భయంకరంగా; పోవంగన్‌+ఇచ్చెన్‌= పోనిచ్చాడు; దివి, పిక్కటిల్లన్‌= ఆకాశం మారుమోగగా; తూర్య, రవముల్‌, చెలగాన్‌= 
వాద్యధ్వనులు వినిపించాయి; ఆ+పావని= భీముడు; నవ్వుచున్‌= నవ్వుతూ; బలము= కౌరవసైన్యం; పాయవడన్‌= చెదరునట్టుగా; 
కడుబెట్టుగిట్టినన్‌= మిక్కిలి తీవ్రంగా తాకగా; కర్షుండు; చేవ, తలిర్పన్‌= బలమొప్పగా; ఆ రథికసింహునిన్‌= రథికశ్రేష్టుడైన 
ఆ భీముడిని; తూపులన్‌ కప్పెన్‌= బాణాలతో కప్పివేశాడు. 


తాత్సర్యం: శల్యుడు రథాన్ని భీముడివైపు భయంకరంగా పోనిచ్చాడు. యుద్దవాద్యాలు దిక్కులు పిక్కటిల్లేటట్టు 
మారుమోగాయి. భీముడు శత్రుసేనను మహాతీవ్రంగా తాకగా, కర్షుడు అతడిని బాణాలతో ముంచెత్తాడు. 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. కప్పి యాలోన. 209 
తాత్సర్యం: కప్పి, ఆ లోపల. 
క వెస నతని యురము బలు నా। రసమున నొంచుటయు నతండు రాధేయ తను 

ప్రసరన్నవ నారాచో । ల్లసితుండై మెఅసె. గురుబలంబు దలంకన్‌. 210 
ప్రతిపదార్థం: వెసన్‌= వెంటనే; అతని ఉరము= భీముడివక్షాన్ని; బలునారసమునన్‌= వాడిబాణంతో; నొంచుటయున్‌= 
నొప్పించగా; అత(డు= భీముడు; కురుబలంబు, తలంకన్‌= కౌరవసేన చలించగా; రాధేయ తను= కర్షుడి దేహమునందు; 


(ప్రసరత్‌+నవ, నారాచ+ఉల్లసితుండు+ఐ= వ్యాపిస్తున్న తొమ్మిది బాణాలచేత (తొమ్మిది బాణాలు నాటి) (ప్రకాశించినవాడై; 
ఉల్లసించినవాడై; కురుబలంబు తలంకన్‌= కౌరవుల బలం చలించగా; మెణుసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: భీముడి వక్షాన్ని బాణంతో నొప్పించగా, అతడు కర్ణుడి దేహంనందు తొమ్మిదిబాణాలు నాటి కురుబలం 
చలించేటట్టు (ప్రకాశించాడు. 


ఉ. సూతతనూభవుం డనిలసూనుని చాపము ద్రుంచి యేచి యు 

ద్ద్వోతిత మార్గణంబు మెయి నుచ్చి చనన్‌ నిగిడింప నొండు వి 

ల్లాత(డు దైర్య సారము రయంబును జూపటుమెచ్చ నెత్తి సం 

స్పీత శరోత్కరం బతని పేరుర మాడంగ నేసి యార్జినన్‌. 211 
ప్రతిపదార్థం: సూత తనూభవుండు= కర్గుడు; అనిలసూనుని= భీముడి; చాపము, (త్రుంచి= విల్టు ఖండించి; ఏచి= 
విజృంభించి; ఉద్దోతిత, మార్గణంబు= ప్రకాశించే బాణం; మెయిన్‌+ఉచ్చి, చనన్‌, నిగిడింపన్‌= దేహమునందు దూరిపోయేటట్టు 
వేయగా; ఆతండు= భీముడు; ధైర్యసారము, రయంబును= శౌర్యం, వేగం; చూపణు మెచ్చన్‌= చూచువారు మెచ్చుకోగా; 
ఒండువిల్లు= మరొకవిల్లు; ఎత్తి= గైకొని; సంస్ఫీత శర+ఉత్కరంబు= పెక్కు బాణసమూహాన్ని; అతని పేరు+ఉరము+ 
ఆడంగన్‌= అతని విశాలవక్షమునందు నాటగా; ఏసి ఆర్బినన్‌= వేసి అరవగా. 


తాత్సర్యం: కర్గుడు భీముడి విల్లు తునిమి విజృంభించి అతడి దేహమునందు దూరిపోయేటట్లుగా మెరిసే బాణం 
వేశాడు. చూపరులు మెచ్చుకొనగా భీముడు మరొక విల్లునందుకొని అతడి విశాల వక్షమునందు అనేక బాణాలు 
వేసి బిగ్గరగా అరిచాడు. 


తే. ఈడంబోక రాధాసుతు. దేసి నిరువ । దేను నారాచములు పవమాన తనయు 
కత్తళము తూటి యంగంబు గాండి పాటి । నిలువ కటచని మేదినీతలము సొరంగ. 212 


ప్రతిపదార్థం: పవమాన తనయు= భీముడి; కత్తళము తూటి= కవచం చొచ్చుకొని; అంగంబు కాండిపాటీ= దేహం 
తొలిచికొని; నిలువక= ఆగక; అట చని= ముందుకు వెళ్ళి; మేదినీతలము చారంగన్‌= భూమిపై పడగా; రాధాసుతు(డు= 
కర్ణుడు; ఈడన్‌+పోక= వెనుదీయక; ఇరువది+ఏను నారాచములు= ఇరవైఅయిదు బాణాలు; ఏసెన్‌= వేశాడు. 


తాత్సర్యం: భీముడి కవచాన్ని తాకి దేహంలోనికి చొచ్చుకొని వెళ్ళి భూమిలోకి దూరిపోయేటట్టుగ కర్ణుడు వెనుదీయక 
ఇరవైఅయిదు బాణాలు వేశాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 233 


మ. అలుకం గెంపు గనుంగవం గదురంగా నప్పాండవుం డేసినం 
గులిశంబో యనం బ్రజ్వరిల్లి నిగిడెన్‌ ఘఫోరంపు భల్లం బుర 
స్టృలి భేదిల్లంగం దేరిమీ(ద(బడి మూర్చంబొంది కర్ణుండు ని 
శ్రలతం జచ్చిన యట్టులుండె వెజుం దత్రైన్యంబు( దూలెం గడున్‌. 213 


ప్రతిపదార్థం: ఆ+పాండవుండు= ఆ భీముడు; అలుకన్‌= కోపంతో; కనుంగవన్‌= కనులజంటలో; కెంపు= ఎరుపు; 

కదురంగా= నిండగా; ఘోరంపుభల్లంబు= (క్రూరమైన బల్లెం; ఏసినన్‌= వేయగా; కులిశంబో అనన్‌= వజ్రాయుధమో అన్నట్టుగా; 

ప్రజ్వరిల్లి నిగిడెన్‌= కాంతితో ఒప్పింది; కర్టుండు= కర్ణుడు; ఉరః+స్థలి భేదిల్లంగన్‌= వక్షం చొచ్చుకొనిపోగా; తేరిమీందన్‌+పడి= 
om | (a) (3) (c=) డ్‌ oa 

రథంమీద పడి; నిశ్చలతన్‌= చలనం లేక; చచ్చిన అట్టులు+ఉండెన్‌= చచ్చినట్టుగా ఉన్నాడు; వెజన్‌= భయంతో; తద్‌+ 

సైన్యంబున్‌= అతడిసేనకూడా; కడున్‌+తూలెన్‌= మిక్కిలిగా చలించింది. 


తాత్సర్యం: భీముడు (క్రోధంతో కన్నులెర్రబడగా వ్రజాయుధమో అన్నట్టుగా ఉన్న బల్లెం కర్గుడిపైకి విసిరాడు. అది 
అతడివక్షాన్ని భేదించగా రథంపై చలనం లేకుండా చచ్చినట్టు పడిపోయాడు. అదిచూచి అతడి సైన్యం భయంతో 
తల్లడిల్లింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


భీముండు గర్లుని మూర్చితుంజేసి నాలుక గోయం బూనుట (సం. 8-45-48) 


వ. అప్పు డయ్యనిలతనయుండు దన యరదంబు గదియం దెచ్చి యా సూతనందనుం గనుంగొని 'యిన్నీ చు 
నాలుకం గోసెది ననుచుం గట్టిన యలు(గు వెటికి యతని యరదంబుమీంది కరుగ నుత్సహించిన జూచి, 
మద్రవిభుండు వారించి “యిది మూర్చగాని మరణంబు గా; దీ యవస్ట నాలుక గోసినం జచ్చు; నితనిం 
జంపుటకుం బార్జుండు ప్రతిన పట్టినవాండు నీవు సంపిన నతండు నెవ్వగం బొందు' ననిన విని యవ్వీరుండు 
వీ6డిప్పుడు పాండవాగ్రజుని బాధించినం గ్రోధాంధుండనై యది మజచితిం గాని చావుగామియు నిట్టియెడ 
నాలుక గోయం దడవ( జచ్చుటయు నెటుంగుదు; నిత్తెఐింగు నీవు దలంపించి లెస్సచేసి; తిద్దురాత్ముండు 
సభలోన నసభ్యంబు లగు మాటలు ద్రౌపది నుద్దేశించి యాడిన నుద్దీపించిన కోపం బజాతశత్రునకు( 
బ్రియంబుగా నడంచికొని యుండితి; నేడు తద్వేదన వెలార్పం జూచితి; నట్ల చేసితినేని మానధనుం డైన 
ధనంజయుండు దన చేసిన పూనిక నెపం గానక మనంబునం గుంది మడియు; గృష్ట యుధిష్టిరులు 
నాతని తోడివార; యింత ప్రమాదంబు నీవు గలిమిం దెలిసితి; మేలయ్యె; మాతులా! నీ యాజ్ఞ యుల్లంఘింప 
నని పలికి నిలిచె; శల్యుండును సంతసిల్లి తేరు దొలంగించె; ననుటయు నాంబికేయుండు సంజయున 
కి ట్లనియె. 214 

ప్రతిపదార్థం: అప్పుడు; ఆ+అనిలతనయుండు= భీముడు; తన అరదంబు= తన రథం; కదియన్‌+తెచ్చి= దగ్గరకు తెచ్చి; 


ఆ సూతనందనున్‌+కనుంగొని= కర్గుడిని చూచి; ఈ+నీచు నాలుకన్‌+కోసెదన్‌ అనుచున్‌= ఈ నీచుడి నాలుకను కోస్తా 
నని; కట్టిన అలుగు పెటికి= కట్టి ఉన్న ఖడ్గం లాగి; అతని అరదంబుమీందికిన్‌+అరుగన్‌+ఉత్సహించినన్‌= అతని రథంపైకి 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెళ్ళటానికి పూనుకొనగా; మ(ద్రవిభుండు, చూచి, వారించి= శల్యుడు చూచి వద్దని; ఇది మూర్చకాని మరణంబు కాదు= 
ఇతడు మూర్చిల్లాడు కాని చావలేదు; ఈ అవస్థన్‌ నాలుక కోసినన్‌+చచ్చున్‌= ఈ స్థితిలో నాలుక కోస్తే చస్తాడు; ఇతనిన్‌+ 
చంపుటకున్‌= ఇతడిని చంపటానికి; పార్టుండు ప్రతిన పట్టినవాండు= అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు; నీవు చంపినన్‌+అతండు 
నెవ్వగన్‌+పొందును+అనినన్‌= నీవు చంపితే ఆతడు బాధపడతాడు అనగా; ఆ+వీరుండు= భీముడు; విని; వీడు+ఇప్పుడు 
పాండవ+అ(గ్రజుని బాధించినన్‌= ఈ కర్ణుడు ధర్మరాజును బాధపెట్టినందుకు; (కోధ+అంధుండను+ఐ= కోపంచేత 
గ్రుడ్డివాడనయి; అది మజచితిన్‌+కాని= ఆ సంగతి మరచాను కాని; చావు కామియున్‌= ఇది మరణం కాదని; ఇట్టి ఎడన్‌ 
నాలుక కోయన్‌= మూర్చలో ఉండగా నాలుకను కోస్తే; తడవన్‌+చచ్చుటయున్‌+ఎణుంగుదున్‌= వెంటనే చనిపోతాడని 
తెలుసు; ఈ+తెజంగు= ఈ విషయం; నీవు తలయటించి= నీవు గుర్తుచేసి; లెస్స చేసితి(ఏి)= మంచిపని చేశావు; ఈ+ 
దురాత్ముండు= కర్గ్ళుడు; |ద్రౌపదిన్‌+ఉద్దేశించి= (ద్రౌపదిగురించి; సభలోనన్‌+అసభ్యంబులు+అగు మాటలు= సభలో అసభ్యమైన 
మాటలు; ఆడినన్‌= మాట్లాడగా; ఉద్దీపించిన కోపంబు= అధికమైన కోపం; అజాతశత్రునకున్‌+*ప్రియంబుగాన్‌= ధర్మరాజుకు 
సంతోషం కలిగించాలని; అడంచికొని ఉండితి= అణచిపెట్టుకొని ఉన్నాను; నేయ తద్‌+వేదన వెలార్సన్‌+చూచితిన్‌= ఇపుడు 
ఆ కోపం బయలు వెడలించాలని చూచాను; అట్ల చేసితిన్‌+ఏనిన్‌= కోపంతో అతడిని చంపితే; మానధనుండు+అయిన, 
ధనంజయుండు= అభిమానవంతుడైన అర్జునుడు; తన చేసిన పూనిక= తాను చేసిన (ప్రతిజ్ఞ; నెణపన్‌+కాక= పూర్తిచేయలేక; 
మనంబునన్‌+కుంది, మడియున్‌= మనసులో వెతజెంది మరణిస్తాడు; కృష్ణయుధిస్టిరులున్‌= శ్రీకృష్ణ ధర్మజులు కూడా; 
ఆతనితోడివార= అతనినే అనుసరిస్తారు; ఇంత ప్రమాదంబు= ఇంత ఆపద; నీవు కలిమిన్‌= నీవు ఉండటం చేత; తెలిసితిన్‌= 
తెలిసికొనగలిగాను; మేలు+అయ్యెన్‌= మేలు జరిగింది; మాతులా!= మామా!) నీ ఆజ్ఞ ఉల్లంఘింపను+అని పలికి, నిలిచెన్‌= 
నీ ఆజ్ఞ జవదాటను అని ఆగాడు; శల్యుండును, సంతసిల్లి= శల్యుడు కూడా సంతోషించి; తేరు తొలంగించెన్‌+అనుటయున్‌= 
రథం తప్పించాడు అని చెప్పగా; ఆంబికేయుండు= ధృతర్నాష్టుడు; సంజయునకున్‌+ఇట్లు+అనియెన్‌= సంజయుడితో ఇట్టా 
అన్నాడు: 


తాత్సర్యం: అప్పుడు భీముడు తన రథాన్ని కర్గుడి రథానికి దగ్గరగా తెచ్చి, అతజ్ణి చూచి, “ఈ నీచుడి నాలుక 
కోస్తా' అని అంటూ, కట్టి ఉన్న కత్తిని దూసి, అతడి రథం మీదికి వెళ్ళాలన్న ఉత్సాహంతో ఉండగా, శల్యుడు చూచి, 
భీముణ్ణి అడ్డుకొని “ఇతడు (ఈ కర్గుడు) మూర్చిల్లాడు గాని, మరణించలేదు. ఈ స్థితిలో ఇతడి నాలుకకోస్తే 
చస్తాడు. ఇతణ్లి చంపటానికి పార్భుడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నీవు చంపితే అతడు చాల బాధపడుతాడు” అనే 
సరికి, భీముడు 'వీడిప్పుడు ధర్మరాజును బాధించేసరికి ఆగ్రహావేశంతో అవివేకినై ఆ విషయం (అర్జునుని ప్రతిజ్ఞ 
విషయం) మరచాను. ఇది చావు కాదని, ఈ స్థితిలో నాలుక కోస్తే వెంటనే చస్తాడని తెలుసు. ఈ విషయాన్ని నీవు 
గుర్తుచేసి చాల మంచిపని చేశావు. ఈ దుర్మార్గుడు ఆనాటి కౌరవసభలో (ద్రౌపదిని ఉద్దేశించి అసభ్యాలైన మాటలు 
మాట్లాడితే, ఆనాడు పెల్టుబికిన నా కోపాన్ని అన్నగారికి ప్రీతి కలిగించటానికై అణచుకొన్నాను. ఈ రోజు ఆ వేదన 
తీర్చుకోవాలని చూచాను. ఆ విధంగా చేస్తే అభిమానధనుడైన అర్జునుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోటానికి వీలుగాక, 
మనస్సులో దుఃఖించి మరణించి ఉండేవాడు. శ్రీకృష్ణ ధర్మజులు కూడ అతనితో పాటే మరణించేవారు. ఇంత 
ప్రమాదం నీవు ఉండటంవల్ల తెలుసుకొన్నాను. 'మామా! మేలైంది. నీ ఆజ్ఞ ఉల్లంఘించను” అని పలికి భీముడు 
ఆగాడు. శల్యుడు కూడ సంతోషించి తేరు ప్రక్కకు తప్పించాడు - అని చెప్పగా, ధృతరా(ష్టుడు సంజయుడితో 
ఇట్లా అన్నాడు. 
క్ర “పాండవుల నాజి నోర్లు ని। తం డని మీ రాజు సూతతనయునిం బొగడున్‌; 

గం డడంచె భీము డిట్టి మ । గండు గలండె? పిదప నెట్లు గయ్యము సెల్లెన్‌?' 215 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 235 


ప్రతిపదార్థం: ఇతండు= కర్టుడు; పాండవులన్‌+ఆజిన్‌+ఓర్చున్‌= పాండవులను యుద్దంలో ఓడిస్తాడు; అని= అని; మీ 
రాజు= దుర్యోధనుడు; సూతతనయునిన్‌+పొగడున్‌= కర్టుడిని పొగడుతుంటాడు; భీము(డు; గండు+అడటెన్‌= గర్వం 
అణచాడు; ఇట్టి మగండున్‌+*కలండె?= ఇటువంటి వీరుడు ఉన్నాడా?; పిదపన్‌+ఎట్లు కయ్యము చెల్లెన్‌?= తర్వాత యుద్దం 
ఎట్లా కొనసాగింది? 


తాత్సర్యం: “పాండవులను యుద్దంలో ఓడిస్తాడు అని దుర్యోధనుడు కర్గుడిని గురించి గొప్పగా చెప్పుతుంటాడు. 
ఇపుడు భీముడు అతడి గర్వం అణచాడు. తర్వాత యుద్దం ఎట్టా జరిగిందో చెప్పుము. 


భీము(డు శ్రుతవర్మాది కురుకుమారుల( బెక్కండ్ర జంపుట (సం. 8-35-4) 


వ.  అనవుడు సంజయుం డాంబికేయున కిట్లను నట్లు బాధితుండయిన రాధేయుం గనుంగొని కురుపతి 
తమ్ములతో నిట్లను 'భీమసేనుచేత సూతసూనుండు గడు నొచ్చెం గావలయు వేగం బెయిదుం డనుటయు 
శ్రుతవర్మాది కుమారులు గొందటు పటుగతిం గవిసి యక్కౌంతేయుం జుట్టుముట్టిన నతండు6 దదనుచరుల 
నేనూట యేంబండ్రు వీర రథికులం బిలుకుమార్షి శ్రుతవర్మ శిరంబు భల్లంబునం ద్రుంచిన, నది ముఖకాంతి 
మెఅయం జంద్రమండలంబు మహికెటి(గు తెఅంగు దోంపం బడియె; బటుబాణద్వయంబున వికటుని 
సముని బెట్టేసిన బెడిదంపు గాలిం దూలు తరువుల కరణి ధరణిం ద్రెళ్ళిరి; తదనంతరంబ తీవ్ర నారాచంబునC 
గ్రాథుం గూల్చి, నందోపనందుల నొక్కపెట్ట పెక్కమ్ములం బొరివుచ్చె నిట్లు నీ కొడుకు లార్వురుం దెగిన€ దక్కటి 
వారు వచ్చి దైన్యంబు నొందిన సైన్యంబు గలంగె; నంతకు( దెప్పిటి యెప్పటి బరవసంబు శోభిల్లం గర్జుండు 
గడంగి డగ్గటీ. 216 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; సంజయుండు+ఆంబికేయునకున్‌+ఇట్లు+అనున్‌= సంజయుడు ధృతర్మాష్టుడితో ఇట్టా 
చెప్పసాగాడు; అట్టు= అట్లా; బాధితుండు+అయిన= బాధపెట్టబడిన; రాధేయున్‌+కనుంగొని= కర్గుడిని జూచి; కురుపతి, 
తమ్ములతోన్‌+ఇట్టు+అనున్‌= దుర్యోధనుడు సోదరులతో ఇట్లా అన్నాడు; భీమసేనుచేతన్‌= భీముడిచే; సూతసూనుండు= 
కర్ణుడు; కడునొచ్చెన్‌+కావలయున్‌= ఎంతోబాధకు గురి అయ్యాడు కాబోలు; వేగంబు+ఎయిదుండు+అనుటయున్‌= వెంటనే 
అతడిని వెంబడించండి అనగా; (శ్రుతవర్మ+ఆది కుమారులు= (శ్రుతవర్మ మున్నగువారు; కొందణు= కొంతమంది; పటుగతిన్‌+ 
కవిసి= బలంగా తాకి; ఆ+కౌంతేయున్‌+చుట్టుముట్టినన్‌= భీముడిని చుట్టుముట్టగా; అతండు= భీముడు; తద్‌+అనుచరులన్‌+ 
ఏనూట ఏబం(డ్రు వీరరథికులన్‌= అతని అనుచరులైన ఐదువందల యాభైమంది వీరులను; పిలుకుమార్చి= వధించి; 
శుతవర్మ శిరంబు= (శ్రుతవర్మ తలను; భల్లంబునన్‌+(త్రుంచినన్‌= బల్లెంతో ఖండించగా; అది= ఆ శిరము; ముఖకాంతి 
మెజయన్‌= ముఖకాంతి (ప్రకాశించగా; చంద్రమండలంబు= చంద్రబింబం; మహికిన్‌ ఎజంగు, తెజంగు= భూమికి నమస్కరించిన 
విధంగా; తోధయన్‌+పడియెన్‌= అనిపించేటట్లు పడింది; పటుబాణద్వయంబునన్‌= రెండు వాడిబాణాలతో; వికటుని, సముని, 
బెట్టు+ఏసినన్‌= వికటుని సముడిని గట్టిగా కొట్టగా; బెడిదంపుగాలిన్‌+తూలు, తరువుల, కరణిన్‌= తీవ్రమైన గాలికి కూలిన 
చెట్లవలె; ధరణిన్‌+త్రెళ్ళిరి= భూమిమీద పడ్డారు; తదనంతరంబు+అ= తర్వాత; తీవ్ర నారాచంబునన్‌= వాడి బాణంతో; 
క్రాథున్‌+కూల్చి= (క్రాథుడిని చంపి; నంద+ఉపనందులన్‌= నందుడిని ఉపనందుడిని; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగ; పెక్కు+ 
అమ్ములన్‌+పారిపుచ్చెన్‌= పెక్కుబాణాలు వేసి చంపాడు; ఇట్టు= ఈ విధంగా; నీ కొడుకులు+ఆర్వురున్‌+తెగినన్‌= నీ 
కొడుకులు ఆరుగురు చనిపోగా; తక్కటివారు వచ్చి దైన్యంబున్‌+ఒందినన్‌= మిగిలినవారు వచ్చి దీనస్థితి పొందగా; సైన్యంబు 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలంగెన్‌= కౌరవసైన్యం కలత చెందింది; కర్టుండు= కర్టుడు; అంతకున్‌+తెప్పిరి= అంతలోనే (మూర్చ) తేరుకొని; ఎప్పటి 
బరవసంబు శోభిల్లన్‌= మునుపటి ధైర్యం ఒప్పగా; డగ్గజీ= సమీపించి; కడంగి= పూనుకొని. 


తాత్సర్యం: అనగా సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు. ఆ విధంగా బాధింపబడిన కర్గుని చూచి 
దుర్యోధనుడు తమ్ముళ్ళతో ఇట్లా అన్నాడు. “కర్ణుడు భీముడి చేత చాల దెబ్బ తిన్నట్టున్నాడు. వెంటనే అతడికి 
తోడ్పడండి అనగానే, శ్రుతవర్మ మొదలైన కురుకుమారులు కొందరు గట్టిగా భీమసేనుణ్లి ఎదుర్కొన్నారు. భీముడు 
ఆ కురుకుమారుల అనుచరులను అయిదువందల యాభైమందిని చంపి, శుతవర్మ శిరస్సును ఒక భల్లంతో 
(త్రుంచగా, అది ప్రకాశిస్తున్న ముఖకాంతితో చంద్రమండలం భూమికి ('మైక్కుతున్నదని అనిపించేటట్టుగ నేలమీద 
పడింది. వికటుడు, సముడు అనే వీరులను రెండు వాడిబాణాలతో కొట్టగా, వాళ్ళు పెనుగాలికి నేలకూలే చెట్లవలె 
పడిపోయారు. తరువాత ఒక తీవ్రమైన బాణంతో (క్రాథుణ్ణి చంపాడు. పెక్కుబాణాలతో ఒక్కసారిగ నందోపనందుల్ని 
సంహరించాడు. ఈ విధంగా నీ కొడుకులు ఆరుగురు మరణించేసరికి, మిగిలినవారు వచ్చి దీనస్థితినొందగా, 
కౌరవసైన్యం కలత పొందింది. అంతలో కర్షుడు మూర్చతేరుకొని, మునుపటి ధైర్యం మెరయగా, పూనిక వహించి 
దగ్గరికి వచ్చి ---- 


విశేషం: అలం: ఉ(త్రేక్ష ఉపమ. 


చ.  అనిలజుమీంద నేయ నత. డా శరముల్‌ దునుమాడి సప్తకాం 
డ నిహతుంజేసి నాతని దృఢప్రదరంబుల( గప్పె; నాత(డున్‌ 
వినుము సముజ్ఞ్వల ప్రదర విద్దునిగా నొనరించి యమ్మరు 
త్తనయుండు పేర్పి యార్వ వసుధావర! యా రథికుం డుదగ్రు(డై. 217 


ప్రతిపదార్థం: అనిలజు మీందన్‌+ఏయన్‌= భీముడిమీద (బాణాలు) వేయగా; అతండు+ఆ, శరముల్‌, తునుము+ఆడి= 
అతడు ఆ బాణాలను ఖండించి; సప్తకాండ నిహతున్‌+చేసెన్‌= ఏడుబాణాలతో గాయపరచాడు; ఆతండున్‌= కర్గుడును; 
ఆతనిని= భీముడిని; ధృఢ ప్రదరంబులన్‌+కప్పెన్‌= పటువైన బాణాలతో కొట్టాడు; వసుధావర!= రాజా!; వినుము; ఆ+మరుత్‌+ 
తనయుండు= భీముడు; సముజ్జ్యల, (ప్రదర, విద్దునిన్‌+కాన్‌+ఒనరించి= కాంతిమయములైన బాణములచేత కొట్టబడిన 
వానినిగా చేసి; పేర్చి ఆర్వన్‌= విజృంభించి అరవగా; ఆ రథికుండు+ఉద(గ్రుడు+అయి= కర్టుడు కోపించినవాడై. 


తాత్సర్యం: కర్షుడు భీముడిపై బాణాలు వేయగా, అతడు వాటిని ఖండించి, ఏడు బాణాలు ప్రయోగించి కర్ణుని 
గాయపరిచాడు. కర్షుడు మళ్ళీ అతడిని బలమైన బాణాలతో కప్పగా, భీముడు అతడిపై కాంతిమంతమైన బాణాలు 
ప్రయోగించి పెద్దగా అరిచాడు. ధృతరాష్ట్ర మహారాజా! వినుము. అప్పుడు కర్లుడు ఆ(గ్రహించి. 


మ. పది బాణంబుల నొంచి విల్లు దునుమం బ్రస్పీత దీస్త్యజ్ఞ్వల 
ద్ల్గద వైచెం బవనాత్మజుం డది యెడన్‌ ఖందించె; నవ్వీరు( డు 
న్మదు(డై పాండవు. డొండు విల్లు గొని నానాకంకపత్రంబులం 
బొదువం గర్జుండు నొంచెం దత్తను వతిస్పూర్దద్దశాస్త్రంబులన్‌. 218 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 237 


ప్రతిపదార్థం: పదిబాణంబులన్‌ నొంచి= పదిబాణాలతో నొప్పించి; విల్లు తునుమన్‌= ధనువును (త్రుంచగా; పవన+ఆత్మజుండు= 
భీముడు; ప్రస్సీతదీప్తి+ఉజ్జ్యలత్‌+గద వైచెన్‌= మిక్కిలి ఎక్కువ కాంతితో (ప్రకాశించే గదను వేశాడు; ఆ+వీరుండు= కర్టుడు; 
అది ఎడన్‌ ఖండించెన్‌= దానిని దూరంలోనే త్రుంచాడు; ఉన్మదుండు+ఐ పాండవుండు= గర్వితుడై భీముడు; ఒండు, విల్లు 
కొని= వేరొక విల్లు గైకొని; నానా కంకప్యత్రంబులన్‌+పొదువన్‌= వివిధ బాణాలు వేయగా; కర్గుడు, అతి స్ఫూర్ణత్‌+దశ+ 
అస్త్రంబులన్‌= మిక్కిలి (ప్రకాశించే పది అస్త్రాలతో; తద్‌+తనువున్‌ నొంచెన్‌= భీముడి దేహాన్ని నొప్పించాడు. 


తాత్సర్యం: కర్షుడు భీముడిపై పదిబాణాలు వేసి ధనుస్సు ఖండించగా, భీముడు అతడిపై మిక్కిలి కాంతితో 
ప్రకాశించే గదను వేశాడు. కర్గుడు దానిని ఖండించగా, భీముడు వేరొక ధనువు తీసికొని వివిధ బాణాలు వేశాడు. 
అప్పుడు కర్గుడు ప్రకాశమానమైన పది అ(స్తాలను అతడిపై ప్రయోగించాడు. 

వ. దానం గోపించి. 219 
తాత్సర్యం: దానికి కోపించి. 


చ.  పటుతరమైన నారసము పాండునృపాత్మజు( డుగ్రుండై యుర 
స్తటమున బెట్టు గ్రువ్వ బెడిదం బయి వీపున నుచ్చి పోవ ను 
తృట ధరణీ ప్రకంప చలితం బగు శైలము. బోలి తాల్మి మి 
క్కుటముగ రోష రంజిత ముఖుం డయి కర్ణుడు ఘూర్ణితాక్ళతిన్‌. 220 


ప్రతిపదార్థం: పాండునృప+ఆత్మజు(డు= భీముడు; ఉ(గ్రుడు+ఐ= కోపించి; పటుతరము+ఐన= వాడి అయిన; నారసము= 
బాణం; ఉరః+తటమునన్‌ బెట్టు (క్రువ్వన్‌= వక్షఃస్థలాన గాఢంగా నాటగా; బెడిదంబు+అయి వీపునన్‌+ఉచ్చిపోవన్‌= కఠినంగా 
వీపులో గుచ్చుకొనిపోగా; కరుడు; ఉత్కట, ధరణీ, ప్రకంప చలితంబు+అగు శైలమున్‌ పోలి= తీవ్ర భూకంపానికి కంపించిన 
పర్వతంవలె; ఘూర్లిత+ఆకృతిన్‌= తిరుగుడు పడిన ఆకారంతో; తాల్మి మిక్కుటముగన్‌= హెచ్చిన ధైర్యంతో; రోషరంజిత 
ముఖుండు+అయి= (క్రోధంతో ఎర్రబడిన ముఖం కలవాడై. 


తాత్సర్యం: భీముడు (క్రోధంతో కర్గుడి వక్షంలో వాణిబాణం నాటగా అది వీపులో నుండి వెడలగా, అతడు తీవ్ర 
భూ కంపానికి చలించిన పర్వతంవలె గోచరిస్తూ (క్రోధంతో ఎర్రబడిన ముఖం కలవాడై. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
చ.  రయమున. బంచవింశతి శరంబులు మేన నిగిడ్డి భల్ల సం 
చయహతి విల్లు సక్కడిచి సస్మిత వక్త సహస్ర పత్రల 
క్షియతిశయిల్ల రథ్యములఈ జెండిన మారుతి యేచి విద్విష 
ద్ధయద గదారుచి స్పురిత బాహువిలాస విభాసమానుండై. 221 


ప్రతిపదార్థం: రయమునన్‌= వేగంగా; పంచవింశతి శరంబులు= ఇరవైఐదు బాణాలు; మేనన్‌, నిగిడ్చి= భీముడి దేహంపై 
వేసి; భలసంచయహతిన్‌= బలైముల సమూహాల దెబ్బతో; విల్లుచక్కడిచి= విల్లును విరిచి; సస్మిత= చిరునవ్వుతో కూడిన; 
(3) ౧ ౧ మ్‌. 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 
వక్ష సహస్ర పత్ర లక్ష్మి అతిశయిల్లన్‌= ముఖపద్మంయొక్క కాంతి అధికంకాగా; రథ్యములన్‌+చెండినన్‌= గుర్రాలను 


కూల్చగా; మారుతి= భీముడు; ఏచి= విజృంభించి; విద్విషత్‌+భయద= శత్రుభయంకరమైన; గదారుచి, స్ఫురిత= గదకాంతిచేత 
ప్రకాశిస్తున్న; బాహు విలాస విభాసమానుండు+ఐ= భుజవిలాసంయొక్క (ప్రకాశం కలవాడై. 


తాత్సర్యం: కర్షుడు వేగంగా దేహంపై ఇరవైఅయిదు బాణాలు వేసి, బల్లెములతో విల్లును తునిమి, చిరునవ్వుతో 
ముఖపద్మకాంతి అతిశయిల్లగా గుర్రాలను చంపగా, భీముడు అరిభయంకరమైన గదతో కూడిన బాహువిలాస 
(ప్రకాశం కలవాడై. 


వ. అరదంబు డిగ్గనుణికి కర్ణుని దెసం గవియం గురుపతి సేనం గల యేనుంగులం బదియేడింటిం బురికొల్పిన 
నవి దివాకరు€ బొదువు నంబుదంబుల చందంబున నా జెట్టిమగనిం గిట్టిన, నతండు జోదులతోడంగూడ 
నగ్గజంబుల( జదుపుటయు, సౌబలుని ఘోటకంబు లాటోపంబున మూండువే లొక్కట నురవడించిన వాని 
ప్రాపున నరదంబులుం గాలు బలంబులుం గవిసి కూడికొని పొదివిన మదం బొదవి యమ్మహాబలనందనుండు 
దారుణ రణ విహారంబున నొండొండ పేర్షిన, యబ్దలం బుజ్జ్వులానలంబున వైచిన చర్మంబు చాడ్పున ముడింగి 
యొదిగె; నప్పు డా శకుని యోధులు పంచ శత రథికులు రభసంబున నడరిన వారల సూతాశ్వ కేతు 
స్యందన సమేతంబుగా నటిముణి నుఖుమాడి యగ్గలిక మెటిసినం గని యగ్గాంధారరాజు పనుపం గడంగిన 
యవన దేశీయులగు నాశ్వికులం ద్రిసహస్ర సంఖ్యుల నవ్వడముడి పొడిసేయు చప్పుళ్ళు గార్డిచ్చు 
వెదురుటడవి నేర్చు తెజింగునం దోంచె; నిట్లు గదపండువు సేసి యొండురథం బెక్కి యక్కౌంతేయుండు 
భండనంబు సేయ, రాధేయుండు పాండవేయాగ్రజుం దాకి తీవ్ర ప్రకాండంబుల గప్పి సారథి సమయించిన. 
దేరు తురంగంబులు దొలంగ నీడ్డికొని పాటిన, వెనుకొను నయ్యంగపతిం గనుంగొని. 222 


ప్రతిపదార్థం: అరదంబు, డిగ్గన్‌+ఉరికి= రథము దిగి పరుగెత్తి; కర్టుని దెసన్‌+కవియన్‌= కర్టుడివైపు విజృంభించగా; 
కురుపతి= దుర్యోధనుడు; సేనన్‌+కల= కౌరవసైన్యంలో ఉన్న; ఏనుంగులన్‌+పది ఏడింటిన్‌+పురికొల్పినన్‌= పదిహేడు 
ఏనుగులను పురికొల్పగా; అవి= ఆ ఏనుగులు; దివాకరున్‌+పొదువు= సూర్యుడిని కప్పే; అంబుదంబుల చందంబునన్‌= 
మబ్బులవలె; ఆ జెట్టి మగనిన్‌+కిట్టినన్‌= ఆ బలశాలిని చుట్టుముట్టగా; అతండు= భీముడు; జోదుల తోడన్‌+కూడన్‌= 
యోధులతో సహా; ఆ+గజంబులన్‌+చదుపుటయున్‌= ఆ గజాలను చంపగా; సౌబలుని, ఘోటకంబులు= శకుని గుర్రాలు; 
మూడువేలు= మూడువేలు; ఆటోపంబునన్‌= అతిశయంతో; ఒక్కటన్‌+ఉరవడించినన్‌= ఒక్కుమ్మడి విజృంభించగా; వాని 
'ప్రాపునన్‌= వాటి అండలో; అరదంబులున్‌+ కాలుబలంబులున్‌= రథాలు, పదాతిసైన్యాలు; కవిసి కూడికొని పొదిలిన= కూడి 
చుట్టుముట్టగా; ఆ+మహాబలనందనుండు= భీముడు; మదంబు+ఒదవి= గర్వంతో; దారుణ, రణ, విహారంబునన్‌= భయంకరమైన 
యుద్దవిహారం చేస్తూ; ఒండొండ పేర్చినన్‌= అంతకంతకు విజృంభించగా; ఉజ్జ్వల+అనలంబునన్‌= మీది కెగసి మండుతున్న 
అగ్నిలో; వైచిన చర్మంబు చాడ్పునన్‌= వేసిన చర్మంవలె; ఆ+బలంబు= ఆ సేన; ముడింగి+ఒదిగెన్‌= తగ్గి నశించింది; 
అప్పుడు; ఆ శకుని యోధులు= శకుని సైనికులు; పంచశత, రథికులు= ఐదువందలమంది వీరులు; రభసంబునన్‌+అడరినన్‌= 
వేగంగా వచ్చిపడగా; వారలన్‌= వారందరినీ; సూత+అశ్య, కేతు, స్యందన సమేతంబుగాన్‌= సారథులతో, గుర్రాలతో, 
ధ్వజాలతో, రథాలతో కూడ; అటిముణి నుజుము+ఆడి= సం(భ్రమంతో చంపి; అగ్గలికన్‌, మెజసినన్‌+కని= గర్వంతో 
ప్రకాశించగా చూచి; ఆ+గాంధారరాజు= శకుని; పనుపన్‌+కడంగిన= పంపగా యుద్దానికి పూనుకొన్న; యవనదేశీయులు+అగు+ 
ఆశ్వికులన్‌+(త్రిసహ(స్ర సంఖ్యులన్‌= యవన దేశ ఆశ్వికులు మూడువేలమందిని; ఆ+వడముడి= ఆ భీముడు; పొడిచేయు 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 239 
చప్పుళ్ళు= నుగ్గు చేయగా కలిగిన ధ్వనులు; కారు+చిచ్చు= దావాగ్ని; వెదురు+అడవిన్‌= వెదురుచెట్టతో నిండిన అడవిని; 
ఏర్చు తెజు(గునన్‌+తోణెన్‌= దహించే విధంగా గోచరించింది; ఇట్టు= ఈ విధంగా; ఆ+కౌంతేయు(డు= భీముడు; గదపండువు 
చేసి= గదకు పండుగచేసి; ఒండు రథంబు+ఎక్కి= వేరొక రథం ఆరోహించి; భండనంబు చేయన్‌= యుద్దం చేయగా; 
రాధేయుండు= కర్గ్గుడు; పాండవేయ+అ(గ్రజున్‌+తాంకి= ధర్మరాజును తాకి; తీవ్ర 'ప్రకాండంబులన్‌+కప్పి= వాడి బాణాలతో 
కప్పి; సారథిన్‌+సమయించినన్‌= సారథిని చంపగా; తేరు= రథం; తురంగంబులు+తొలంగన్‌= గుర్రాలు తొలగిపోగా; 
ఈడ్చికొని పాజీనన్‌= ఈడ్చుకొంటూ వెళ్ళగా; వెనుకొను= వెంబడించిన; ఆ+అంగపతిన్‌+కనుంగొని= ఆ కర్షుడిని చూచి. 


తాత్సర్యం: రథం దిగి పరుగెత్తి కర్టుడివైపు విజృంభించగా, దుర్యోధనుడు కౌరవసైన్యంలో ఉన్న పదిహేడు 
ఏనుగులను పురికొల్పాడు. అవి సూర్యుణ్ణి కప్పే మబ్బులవలె ఆ బలశాలి భీముణ్ణి ఎదుర్కొన్నాయి. అప్పుడతడు 
వాటిమీద ఉన్న వీరులతో సహా ఆ యేనుగులను చంపివేశాడు. శకుని గుర్రాలు మూడువేలు ఒక్కుమ్మడి వేగంగా 
విజృంభించగా, వాటి అండలో రథాలు, పదాతిసైన్యాలు కూడుకొని చుట్టుముట్టగా, ఆ వాయువుపుత్రుడైన భీముడు 
గర్వంతో మహాభయంకరంగా వీరవిహారం చేస్తూ, అంతకంతకు విజృంభించగా - మీదికెగసి మండుతున్న అగ్నిలో 
వేసిన చర్మంవలె ఆ సేన తగ్గి తగ్గి నశించింది. అప్పుడు శకుని సైనికులు, అయిదువందలమంది రథికులు వేగంగా 
వచ్చి మీద పడగా, వాళ్ళందరిని సారథులతో, గుర్రాలతో, ధ్వజాలతో, రథాలతో సహా త్వరత్వరగ చంపి గర్వంతో 
ప్రకాశించాడు. అది చూచి శకుని మళ్ళీ మూడువేలమంది యవనదేశీయులైన ఆశ్వికులను పంపగా, వాళ్ళను 
పొడిచేశాడు. ఆ చప్పుళ్ళు-వెదుళ్ళ అడవిని దావాగ్ని దహిస్తున్నట్టు అనిపించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా 
భీముడు తన గదకు పండుగ చేసి వేరొక రథం ఎక్కి యుద్దం చేయగా, కర్గుడు ధర్మరాజును ఎదుర్కొని వాడి 
బాణాలతో కప్పి, అతడి సారథిని చంపగా, గుర్రాలు రథాన్ని ప్రక్కకు ఈడ్చుకొని వెళ్ళాయి. అయినా ధర్మరాజును 
వెంటాడుతున్న ఆ కర్గుణ్ణి చూచి - 


విశేషం: అలం: ఉపమ. 'గదపండువు సేసి” జాతీయం. 


ఉ. భీము డదల్లుచున్‌ రథము భీమగతిం గవియింప నాత( డు 
ద్దామత మాటుకొన్న వివిధ స్పుర దస్త్ర పరంపరాద్వయ 
శ్రీ మొన లప్పు డచ్చెరువుం జెంది నుతించె మురాంతకానుజుం 
డా మరుదాత్మజుం గడచి యంగపతిన్‌ వెస దా(౩( దాంకినన్‌. 223 


ప్రతిపదార్థం: భీము(డు; రథము+అదల్బుచున్‌= రథాన్ని తోలుకొంటూ; భీమగతిన్‌+కవియింపన్‌= భయం గొలిపే విధంగా 
రాగా; ఆత(డు+ఉద్దామతన్‌ మాబుకొన్నన్‌= కర్ణుడు తీవ్రంగా ఎదుర్కొనగా; వివిధ= అనేక; స్పురత్‌+అస్త్ర పరంపరా= 
కాంతిమంతములైన అస్త్ర సమూహాలతో కూడిన; ద్వయశ్రీ మొనలు= రెండు పక్షాల సేనలు; అచ్చెరువున్‌+చెంది నుతించెన్‌= 
ఆశ్చర్యపడి ప్రశంసించాయి; ముర+అంతక+అనుజుండు= శ్రీకృష్ణుడి సోదరుడు (సాత్యకి); ఆ మరుత్‌+ఆత్మజున్‌+కడచి= 
భీముడిని దాటి; అంగపతిన్‌ వెసన్‌+తాణశెన్‌= కర్ణుడిని వెంటనే తాకాడు; తాంకినన్‌= ఢీకొనగా. 


తాత్సర్యం: భీముడు రథాన్ని అదల్ఫి భయంకరంగా పరా(క్రమించి రాగా, కర్షుడు అతడిని ఎదుర్కొన్నాడు. అది 
చూచి ఇరుపక్షాల సేనలూ కొనియాడాయి. అప్పుడు సాత్యకి భీముడిని దాటి కర్షుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆ యిరువురు నిబిడ కన | త్నాయక పటలములు నిగుడ సరి మధ్యాహ్న 
స్పాయత్ర భాఢ్యు( డయ్యుం | దోయజబాంధవు(డు మింట దోంపక యుండెన్‌. 224 


ప్రతిపదార్థం: ఆ ఇరువురు= వారిద్దరియొక్క; నిబిడ, కనత్‌+సాయకపటలములు= దట్టమైన కాంతిమయ బాణసమూహాలు; 
నిగుడన్‌= వ్యాపించగా; సరి= సరిగా; మధ్యాహ్నస్నాయత్‌+(ప్రభా+ఆఢ్యు(డు అయ్యున్‌= మధ్యాహ్న కాలంలోవిసృతకాంతితో 
కూడుకొన్నవాడైనా; తోయజ బాంధవుండు= పద్మాలకు బంధువై సూర్యుడు; మింటన్‌+తో(పక+ఉండెన్‌= ఆకాశంలో కనిపించలేదు. 


తాత్సర్యం: ఆ యిద్దరు దట్టంగా కురిపించిన బాణాల గుంపులు వ్యాపించేసరికి, విస్ఫతకాంతితో వెలిగే మధ్యాహ్న 
సూర్యుడు కూడా ఆకాశంలో అగుపించలేదు. 


వ. వా రొండొరుల శరపరంపర లడంగించి రా సమయంబున. 225 


ప్రతిపదార్థం: వారు+ఒండు+ఒరుల= వారు ఒకరు మరొకరి; శరపరంపరలు+అడంగించిరి= బాణాల సమూహాలను నశింపజేశారు; 
ఆ సమయంబునన్‌= అప్పుడు 


తాత్సర్యం: వారిద్దరూ ఒకరు మరొకరి బాణసమూహాలను అణచారు. అప్పుడు. 


చ. తన కరముల్‌ నిగిడ్ది యుచితంబుమెయిం గొనియాడి యంతటం 
దనియక లీల. జేరి సముదంబుగం బద్మిని( బొందె భాస్మరుం 
డనుటకు( దావలం బయి జనాధిప! చూడ శమంతపంచకం 
బున విరిదమ్మి తేనియల. బొల్పెసంగెం బ్రతిబింబ మెంతయున్‌. 226 


ప్రతిపదార్థం: జనాధిప!= రాజా! భాస్కరుండు= సూర్యుడు; తన కరముల్‌ నిగిడ్భి= తన కిరణాలు ప్రసరింపజేసి; ఉచితంబు 
మెయిన్‌= తగినవిధంగా; కొనియాడి= పొగడి; అంతటన్‌+తనియక= దానితో తృప్తిచెందక; లీలన్‌+చేరి= విలాసంగా తాకి; 
సముదంబుగన్‌= ఆనందంతో; పద్మినిన్‌+పొందెన్‌= పద్మలతను పొందాడు; అనుటకున్‌+తావలంబు+అయి= అనటానికి 
నిదర్శనంగా; శమంత పంచకంబునన్‌= (కురుక్షేత్రంలోని) శమంతములనే ఐదు మడుగుల్లో; చూడన్‌= చూడగా; విరితమ్మి 
తేనియలన్‌= పద్మాల మకరందంలో; (ప్రతిబింబము= ఆ సూర్యుడి (ప్రతిబింబం; ఎంతయున్‌+పొల్పు+ఎసలౌన్‌= ఎంతో 
అందంగా గోచరించింది. 


తాత్సర్యం: సూర్యుడు తన కరాలు సాచి తగువిధంగా కొనియాడి, అంతటితో తృప్తిచెందక, విలాసంగా దగ్గరకు 
చేరి ఆనందంగా పద్మాలను పొందాడనటానికి నిదర్శనంగా - శమంతపంచకంలోని పద్మాల తేనియల్లో ఆయన 


(ప్రతిబింబం అందంగా ప్రకాశించింది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. రణరంగాన్ని భీమాభిరామంగా (బీభత్సంలో సౌందర్యం) వర్షించటం తిక్కన విశిష్టత. పరశురాముడు 
క్షత్రియసంహారం చేసి వారి రక్తాన్ని ఐదు మడుగులుగా చేశాడు. ఆ ప్రాంతాన్ని శమంతపంచకం అంటారు. కురుపాండవులు 
యుద్దం చేసిన ప్రదేశం కాబట్టి కురుక్షేత్రం అయింది. ఇక్కడ “శమంతపంచకం' శబ్దం సాభిప్రాయంగా ఉన్నది. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 241 


వ. అప్పుడు కృప సౌబల కృతవర్మాశ్వత్థామల యుద్దామ సాహాయ్యంబున సమధికోత్సాహుం డగు నా సూత 
నందనుని సంరంభంబునం గౌరవానీకంబు దర్పోద్రేకంబునం గడంగినం బాండవబలంబునుం బొంగె; 
నివ్విధంబున నిరువా(గును గలయన్‌ బెరసిన నార్పుల నదల్పులం బొగడుటలం దెగడుటల నెసంగు నులివు 
తూర్య రవంబుల గెలువ నమ్మేదిని నెత్తుటన్‌ జొత్తిల్లి కెంజాయ రంజిల్లు పుట్టంబు ముసుంగు వెట్టిన యంగన 
చందంబు నొందె; మస్తక ప్రముఖావయవంబులును గోదండాద్యాయుధంబులును మకుట ప్రభృతి 
భూషణంబులును నాతపత్ర ధ్వజ చామరంబులుం దునిసిపడి బీమాభిరామంబులుగా౯ గరిహయనర 
సమూహంబులు రక్తసిక్తంబు లైన నకాలబాలాతపలీల యావహిల్లం దక్కిన సేనాంగంబుల మిగిలిన 
మాతంగంబులు పెనంగిన కనకలిప్తకాండంబు లూందికొనం దా(కిన నెరగళ్ళు పోవు కొండల కైవడిం 
బొలుచునవియును నస్త్రశస్ర్ర పాతంబులం గ్రమ్ము రుధిరమ్ముల గైరిక నిర్లరంబులతోడి ధరాధరంబుల 
ననుకరించునవియును మెయిమటువు లటువు బళ్ళై నానానిశిత శరంబులు నోనాటినం జేష్టలు దక్కిజెక్కలు 
దెగియున్న శైలంబులం బోలునవియును నగుచుండ. జెలంగి చతురంగంబులును బెరయ( బెనంగు 
నుల్లాసంబున శోణితం బడంగ మట్టవిసి రేణువు లెగసినం జూడ్కులు నిగుడకున్ననుం దటియ నుటికి 
నిజాభిధానంబులను జననీ జనక నామంబుల బిరుదాంకంబులం దమ్మెటింగించికొనుచు వీరుల పోరు 
చక్కటికిం జొచ్చి ప్రొపై పేరువాడు తదీయ బంధుమిత్రులం బొగడు నమరుల యెలుంగులు నింగినిండం 
బెల్లుదొరంగు కీలాలం బా ధూళి నడంచిన కొలంది నిలువక యేజులయి పాట నుబ్బి భూత బేతాళ 
క్రవ్యాదంబు లోలలాడుచుం ద్రావుచు మదించి నృత్తంబులు సేయ నంబరంబున నట్టలాడ 
వెక్కసపాటొనర్పంజాలు నా సమయంబున మనంబు లెప్పటి తమకంబున ననిం దనివిసనమిం గవిసి 
కయ్యంబు సేయు సైనికోత్తముల సింహనాదంబులు దిక్కులం బిక్కటిల్ల నా కలని కెలన నటమున్న తన్ను 
బొదివిన త్రిగర్త కోసల నారాయణ గోపాల బలంబుల నబ్బలసూదనసూనుండు గాండీవారావం బాకసంబు 
వగిలింప నొప్పించి. 227 

ప్రతిపదార్థం: అప్పుడు; కృపసౌబల కృత వర్మ+అశ్వత్థామల= కృపుడు, శకుని, కృతవర్మ, అశృత్తామల; ఉద్దామ సాహాయ్యంబునన్‌= 

గొప్ప సహాయంతో; సమధిక+ఉత్సాహుండు+అగు= అధికమైన ఉత్సాహం పొందినవాడైన; ఆ సూతనందనుడి సంరంభంబునన్‌= 

ఆ కర్గుడి ఆటోపంవలన; కౌరవ+అనీకంబు= కౌరవసేన; దర్ప+ఉద్రేకంబునన్‌+కడంగినన్‌= గర్వంయొక్క ఆవేశంతో 

పూనుకోగా; పాండవ బలంబునున్‌+పొంగెన్‌= పాండవసేన కూడా ఉప్పొంగింది; ఈ విధంబునన్‌= ఈ విధంగా; 

ఇరువాంగును= రెండుపక్షాలూ; కలయన్‌= కలయగా-కలియబడగా; బెరసిన= వ్యాపించిన; ఆర్పులన్‌= అరుపులతో; అదల్పులన్‌= 
అదలింపులతో; పొగడుటలన్‌+తెగడుటలన్‌= పొగడ్తలతో, నిందలతో; ఎసంగు= ఒప్పు; ఉలివు= ధ్వని; తూర్య రవంబుల 
గెలువన్‌= మోగుతున్న యుద్దవాద్యధ్వనులను మించగా; ఆ+మేదిని= ఆ యుద్దభూమి; నెత్తుటన్‌ జొత్తిల్లి= నెత్తుటితో 
ఎర్రపడి; కెంజాయ రంజిల్లు పుట్టంబు= ఎరుపురంగుతో ముచ్చటగొలిపే వస్త్రాన్ని; ముసుంగు+పెట్టిన= ముసుగు వేసుకొన్న; 
అంగన, చందంబున్‌+ఒందెన్‌= (స్తీ రూపాన్ని పొందింది. మస్తక (ప్రముఖ+అవయవంబులును= తలలు మొదలైన అవయవాలు; 
కోదండ+ఆది+ఆయుధంబులును= ధనుస్సులు మొదలైన ఆయుధాలు; మకుట, (ప్రభృతి, భూషణంబులునున్‌= కిరీటం 
మొదలగు ఆభరణాలు; ఆతప(త్ర, ధ్వజ, చామరంబులున్‌= గొడుగులు ధ్వజాలు వింజామరలు; తునిసిపడి= తెగిపడి; 
భీమ+అభిరామంబులుగాన్‌= భయంకర రమ్యంగా; కరి, హయ, నర, సమూహంబులు= గజ అశ్వ పదాతులు; రక్తసిక్రంబులు+ 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఐనన్‌= రక్తమయములు కాగా; అకాలబాల+ఆతపలీల+ఆవహిల్లన్‌= అకాలంలో (ప్రకాశించే లేయెండవలె ఒప్పగా; తక్కినసేనా+ 
అంగంబులన్‌= మిగతా సేనావిభాగాలలో; మిగిలిన మాతంగంబులు= మిగిలిన ఏనుగులు; పెనంగిన= పోరగా; కనక, లిప్త, 
కాండంబులు= బంగారుపూతగల బాణాలు; ఊందికొనన్‌+తా(కినన్‌= గట్టిగా తాకగా; ఎరగళ్ళుపోవు= కార్చిచ్చు అంటుకొన్న; 
కొండల కైవడిన్‌+పొలుచునవియును= పర్వతాలవలె గోచరించునవి; అస్త్రశస్త్ర పాతంబులన్‌= అస్త్రశ్నస్తాల పాటులచే; (క్రమ్ము, 
రుధిరమ్ముల= పెల్టుబుకు రక్తాలతో; గైరిక, నిర్జ్రరంబులతోడి= ఎర్రని గైరిక ధాతు ప్రవాహాలతో కూడిన; ధరాధరంబులను+ 
అనుకరించునవియును= పర్వతాలవలె కనిపించేవి; మెయిమణువులు= కవచాలు; అణువుళ్ళు+ఐ= శిథిలములై - ముక్కలై; 
నానా, నిశిత, శరంబులు, నోనాటినన్‌= వివిధములైన వాడిబాణాలు నాటగా; చేష్టలుదక్కి= నిశ్చేష్టములై; టెక్కలు తెగిఉన్న 
శైలంబులన్‌= రెక్కలు తెగిన పర్వతాలను; పోలునవియునున్‌+అగుచుండన్‌= పోలునట్టివి అగుచుండగా; చతుః+అంగంబులును= 
రథ గజ తురగ పదాతులు; చెలంగి= చెలరేగి; బెరయన్‌+పెనంగు+ఉల్లాసంబునన్‌= కలియబడి పోరుతున్న ఉత్సాహంలో; 
శోణితంబు+అడంగ= రక్తం అణిగేటట్లుగా; మట్టు+అవిసి= అతిక్రమించి; రేణువులు+ఎగసినన్‌= ధూళి వ్యాపించగా; చూడ్కులు 
నిగుడకున్ననున్‌= కళ్ళు కనిపించకపోయినా; దరియన్‌+ఉటీకి= దగ్గరగా వెళ్ళి; నిజ+ఆభిధానంబులను= తమ పేర్లను; జననీ 
జనకనామంబులన్‌= తల్లిదండ్రుల పేర్లను; బిరుద+అంకంబులన్‌= బిరుదుల చిహ్నాలను చెప్పి; తమ్ము+ఎటింగించికొనుచున్‌= 
తమను తెలుపుకొంటూ; వీరులపోరు చక్కటికిన్‌= వీరులు యుద్దంచేసే చోటికి; చొచ్చి= చొచ్చుకొనివెళ్ళి; (ప్రాపు+అయి= 
అండగా ఉండి; పేరువాడు= పేరుకెక్కిన-ప్రసిద్దిపొందిన; తదీయ బంధుమి(త్రులన్‌+పొగడు= వారి బంధుమిత్రులను కొనియాడు; 
ఆమరుల ఎలుంగులు= దేవతల కంఠధ్వనులు; నింగి నిండన్‌= గగనభాగంలో వ్యాపించగా; పెల్టుతొరయగు, కీలాలంబు= 
హెచ్చుగా కారుతున్న రక్తం; ఆ ధూళిన్‌+అడంచిన కొలంది= ఆ దుమ్మును అణచినప్పటికీ; నిలువక, ఏరులై పాజన్‌= ఆగక 
నదులై పారగా; ఉబ్బి= పొంగి; భూతబేతాళ (క్రవ్యాదులు= భూత బేతాళ రాక్షసులు; ఓలలాడుచున్‌+(త్రావుచున్‌= (ప్రవాహంలో) 
మునిగి (త్రాగుతూ; మదించి నృత్తంబులు సేయన్‌= మత్తిల్లి నాట్యం చేయగా; అంబరంబునను+అట్టలాడన్‌= ఆకాశంలో 
మొండెములు ఆడగా; వెక్కసపాటు+ఒనర్చన్‌+చాలు= వెగటు కలిగించే; ఆ సమయంబున= ఆ సమయంలో; మనంబులు= 
మనసులు; ఎప్పటి, తమకంబునన్‌= ఎప్పటివలే ఉరకలేస్తూ; అనిన్‌+తనివిచనమిన్‌= యుద్దంలో తృప్తి తీరకపోగా; కవిసి 
కయ్యంబు చేయు= తాకి యుద్దం చేసే; సైనిక+ఉత్తముల= వీరశ్రేష్ణుల; సింహనాదంబులు= అరపులు; దిక్కులన్‌+పిక్కటిల్లన్‌= 
దిశలందు వ్యాపించగా; ఆ కలనికెలనన్‌= ఆ యుద్దభూమి సమీపంలో; అటమున్న= అంతకుముందే; తన్నున్‌+పొదివిన= 
తన్ను చుట్టిముట్టిన; (త్రిగర్తకోసల నారాయణ గోపాలబలంబులను= త్రిగర్త కోసలదేశ నారాయణ గోపాల సేనలను; ఆ+ 
బలసూదన సూనుండు= అర్జునుడు; గాండీవ+ఆరావంబు= తన వింటినారి ధ్వని; ఆకసంబు పగిలింపన్‌= ఆకాశం 
బద్దలగునట్టుగా; నొప్పించి= వారికి బాధ కలిగించి. 


తాత్పర్యం: అప్పుడు కృపశకుని కృతవర్మాశృత్ణామల తోడ్పాటుతో, అధికోత్సాహం పొందిన ఆ కర్షుడి విజృంభణం 
వల్ల కౌరవసేన గర్వావేశంతో యుద్దానికి పూనుకొన్నది. అప్పుడు పాండవసేన కూడ గొప్పగ ఉప్పొంగింది. ఈ 
విధంగా ఇరుపక్షాలు ఎదుర్కోగా - అరుపులతో, అదలింపులతో, పొగడ్తలతో, తెగడ్తలతో చెలరేగిన శబ్దం, యుద్రవాద్యాల 
శబ్దాన్ని మించింది. యుద్దభూమి నెత్తుటితో ఎర్రబడి, ఎరుపురంగుతో శోభిల్లే వ స్తాన్ని ముసుగుగా వేసుకొన్న స్త్రీవలె 
ఉంది. తలలు మొదలైన ముఖ్యావయవాలు, ధనుస్సులు మొదలైన ఆయుధాలు, కిరీటాలు మొదలైన ఆభరణాలు, 
గొడుగులు, ధ్వజాలు, వింజామరలు విరిగిపడి భయంకర రమ్యాలయ్యాయి. గజాశ్వపదాతి సమూహాలు 
రక్తమయాలయ్యేసరికి అకాలంలో లేయెండ ఉన్నట్టుంది. అప్పుడు తక్కిన సేనావిభాగాల్లో మిగిలిన ఏనుగులు 
పోరాడాయి. వాటికి బంగారుపూతగల బాణాలు గట్టిగా నాటుకొనేసరికి అవి కార్చిచ్చు అంటుకొన్న కొండల్లా- 
శస్తాస్తాల దెబ్బలకు పెల్లుబికిన రక్తధారలతో గైరికధాతు ప్రవాహాలతో కూడిన పర్వతాల్లా - కవచాలు ముక్కలై 
నానావిధాలైన వాడిబాణాలు నొప్పి కలిగేటట్టు నాటుకోవటం వల్ల చేష్టలుడిగి రెక్కలు తెగిన పర్వతాల్హా అయ్యాయి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 243 


చెలరేగి చతురంగబలాలు కలియబడి పోరుతున్న ఉత్సాహంలో - రక్తాన్ని అణిగించి అతిశయిల్లిన ధూళి వ్యాపించే 
సరికి కళ్ళు కన్పించకపోగా, పరుగెత్తి దగ్గరకు చేరి, తమ పేర్లతో, తల్లిదండ్రుల పేర్లతో, తమ బిరుదులతో, 
చిహ్నాలతో తామెవరో తెలుపుతూ పోరుతున్న వీరులున్న చోటికి ప్రవేశించి, అండగా నిలిచి, పేరుకెక్కిన వారి బంధు 
మి(త్రులను పొగడే దేవతల కంఠధ్వనులు ఆకాశం అంతా నిండాయి. అధికంగా కారుతున్న రక్తం ఆ ధూళిని 
అణచటంతో ఆగకుండా ఏరులై పారింది. భూతబేతాళ రాక్షసులు ఉప్పొంగి ఆ నెత్తుటి ప్రవాహాల్లో ఓలలాడుతూ, 
త్రాగుతూ మదించి నాట్యం చేశారు. ఆకాశంలో తలలు తెగి శరీరాలు ఆడాయి. మనస్సులు ఎప్పటివలె ఉరకలేస్తూ, 
యుద్దంలో తృప్తి తీరక ఢ కొని యుద్దం చేస్తున్న వీరశ్రేష్టుల సింహనాదాలు దిక్కుల వ్యాపించాయి. ఆ యుద్ధభూమి 
సమీపంలో అంతకుముందే తన్ను చుట్టుముట్టిన త్రిగర్త కోసల నారాయణ గోపాల సైన్యాలను అర్జునుడు, తన 
గాండీవధ్వని ఆకాశాన్ని బ్రద్దలు చేయగా నొప్పించి--- 


చ. తటిమి సుశర్మం దా(కిన నతండు6 దదంగమునన్‌ దశాస్త్రముల్‌ 
వటిపి మురాసురాంతకుని బాహువునం బటు మార్గణ త్రయం 
బటిముటీి జొన్పి బల్వెడంద యమ్మున నుజ్జ్వల కేతుదండ మే 
డ్రెబి( జలియింప నేసిన నుదీర్ణత( దత్మపి యార్డె; నార్జినన్‌. 228 


ప్రతిపదార్థం: తజిమి= వెంబడించి; సుశర్మన్‌, తాంకినన్‌= సుశర్మను ఎదుర్కొనగా; అతండున్‌= సుశర్మ; తద్‌+అంగమునన్‌= 
అర్జునుడి శరీరమునందు; దశ+అస్త్రముల్‌, పజిపి= పది అస్త్రాలు వేసి; ముర+అసుర+అంతకుని, బాహువునన్‌= మురుడనే 
రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడి భుజమునందు; బటుమార్గణ (త్రయంబు= వాడి అయిన మూడు బాణాలు; అటీముటిన్‌+చొన్సి= 
సం(భ్రమంతో వేసి; బలు+వెడంద+అమ్మునన్‌= బలమైన వెడల్పయిన బాణంతో; ఉజ్జ్వల, కేతు, దండము= (ప్రకాశించే జెండా 
కర్రను; ఏడ్తెజన్‌+చలియింపన్‌+ఏసినన్‌= పరాక్రమంతో కదిలిపోయేటట్టుగా కొట్టగా; తద్‌+కపి= ఆ ధ్వజమునందలి 
హనుమంతుడు; ఉదీర్లతన్‌= పెద్దగా; ఆర్బెన్‌= అరిచాడు; ఆర్బినన్‌= అట్టు అరవగా. 


తాత్సర్యం: (అర్జునుడు) వెంటబడి సుశర్మతో యుద్దం చేయగా, ఆ సుశర్మ అర్జునుడి శరీరంమీద పదిఅ(స్తాలు 
వేశాడు. మూడు బలమైనబాణాలు కృష్ణుడి బాహువులోకి దూరేటట్లు ప్రయోగించాడు. ఒక బలమైన వెడల్పు 
బాణంతో ధ్వజదండం అమితంగా ఊగిపోయేటట్టు కొట్టేసరికి, అందున్న హనుమ పెద్దగా అరిచాడు. అట్టు 
అరవగా..... (తరువాతి పద్యంతో అన్వయం) 


సంశప్తకు లందజు నొక్కపెట్ట యర్హును రథంబుపై( బడి యాంగుట (సం. 8-37-11) 


(ఈక 


వెగడున( జె య్వేది వేగంబ తేటి | సంశప్తకు లర్జును సాయకముల 

కోహటింపక సముత్సాహంబు వదల కం । దటు నొక్కపెట్ట తద్రథము వొదివి 
హరులతో గాడియు హరికేలు నొగలును । బలుగాండియును గండ్లు బట్టి మెలంగ 
మిడుకరాకుండ నమ్మేటివిల్కాని మే । నును నిగ్రహించుట గనుంగొనంగ 


తే. నద్దుతం బయ్యె నపుడు సేయార్షి శౌరి । లీల గొందటి మత్త శుండాల భంగి 
మెఅజయఈ దూలించె. గాలను గుజఖుచ తూపు | గములC బార్జుండు పలువుర సమయ జేసి. 229 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సంశప్తకులు; వెగడునన్‌= భయంతో; చెయ్వు= చేష్ట ఏది= ఉడిగి; వేగంబ= త్వరగా; తేటి= తేరుకొని; 
అర్జును= అర్జునునియొక్క; సాయకంబులకు= బాణాలకు; ఓహటింపక= వెనుదీయక; సమ్‌+ఉత్సాహంబు= నిండైన ఉత్సాహాన్ని; 
వదలక= విడువక; అందజున్‌= (సంశప్తకులు) అందరు; ఒక్కపెట్ట= ఒక్కుమ్మడిగా; తద్‌= ఆ అర్జునుడియొక్క; రథము= 
రథాన్ని; పొదివి= చుట్టుముట్టి; హరులతో= గుర్రాలతో కూడ; కాడియు= కాడిని; హరి= శ్రీకృష్ణునియొక్క; కేలు= చేతిని; 
నొగలును= (రథం యొక్క) నొగలను; పలుగాడియును= పలుగాడిని; కండ్లు= (రథచక్రాలు కండ్లను; పట్టి= పట్టుకొని; 
మెలగ= పనిచేయుటకు; మిడుక= కదలుటకు; రాకుండ= వీలులేకుండ; ఆ+మేటి= ఆ శ్రేష్టుడైన; విలుకాని= విల్లునుపట్టిన 
వానియొక్క (అర్జునునియొక్క); మేనును= శరీరాన్ని; నిగ్రహించుట= పట్టుకొనుట; కనున్‌+కొనంగన్‌= చూచుటకు; 
అద్భుతంబు= ఆశ్చర్యము; అయ్యెన్‌= అయినది; అప్పుడు= ఆ సమయంలో; శౌరి= శ్రీకృష్ణుడు; చేయి; ఆర్చి= ఆడించి; 
మత్త= మదించిన; శుండాలంబు= ఏనుగు; భంగి= విధము; మెజయన్‌= (ప్రకాశించగ; లీలన్‌= విలాసంగా; కొందణు= 
కొంతమందిని; తూలించెన్‌= తొలగత్రోసెను; పార్టుడు= అర్జునుడు; కాలను= కాలితో; కుణుచ= పొట్టివైన; తూపు= 
బాణాలయొక్క; గముల= సమూహాలతో; పలువుర= పెక్కుమందిని; సమయన్‌+చేసె= చచ్చేటట్టు చేశాడు. 


తాత్సర్యం: సంశప్తకులు భయంతో చేష్టలుడిగి, వెంటనే తేరుకొని, అర్జునుని బాణాలకు వెనుదీయక, ఉత్సాహాన్ని 
కోల్పోక, అందరు ఒక్కుమ్మడిగా అతడి రథాన్ని చుట్టుముట్టారు. గుర్రాలతో సహా అతడి రథం కాడిని, శ్రీకృష్ణుడి 
చేతిని, రథం నొగలను, పలుగాడిని, చక్రాల కండ్లను, ఆ మేటి విలుకాడైన అర్జునుడి శరీరాన్ని కదలటానికి 
వీలులేకుండ గటిగా పట్టుకొన్నారు. అది చూడటానికి అద్భుతంగా ఉంది. అప్పుడు థీ కుషుడు చెయి? ఆడించి, 

టే లు ల (గ 3 రో స్ట్‌ 
మదగజంవలె (ప్రకాశిస్తూ, విలాసంగా కొంతమంది సంశప్తకులను తొలగత్రోశాడు. అర్జునుడు కాలితో, కురుచ 
బాణాలతో పెక్కుమందిని పరిమార్చాడు. 


వ. అంత. గొంత యూరుపువోయినం జిటునవ్వు నవ్వి కవ్వడి కమలనాభున కి ట్లనియె. 230 
ప్రతిపదార్థం: అంతన్‌= అపుడు; కొంత ఊరుపుపోయినన్‌= కొంత ఊరట కలుగగా; కవ్వడి= అర్జనుడు; చిజునవ్వు నవ్వి= 
చిన్నగా నవ్వి; కమలనాభునకున్‌+ఇట్టు+అనియెన్‌= కృష్ణుడితో ఇట్టా అన్నాడు: 

తాత్సర్యం: అపుడు కొంత ఊరటచెందిన అర్జునుడు చిరునవ్వుతో కృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


ఆ. “తేరు గదలనీక వైరులు బలువిడి(। బొదివిపట్ట రాచ పొల్ల నైన 
యేను దక్క నృపతిసూను. డి ట్లొరుండు స । హించు నెట్లు విక్రమించు(గాక!' 231 


ప్రతిపదార్థం: వైరులు= శత్రువులు; తేరు కదలనీక= రథం కదలనివ్వకుండా; బలువిడిన్‌+పొదివిపట్టన్‌= బలంగా చుట్టుముట్టి 
వట్టుకోగా; రాచపొల్లను+అయిన+ఏను+తక్కన్‌= క్షత్రియులలో వ్యర్ణుడనైన నేను తప్ప; ఒరుండు, నృపతి సూనుండు= వేరొక 
రాజకుమారుడు; ఇట్టు= ఈ విధంగా; సహించున్‌+ఎట్టు?= ఎట్టా సహిస్తాడు?; విక్రమించున్‌ కాక= పరా(క్రమిస్తాడు కాని. 


తాత్పర్యం: శత్రువులు బలంగా (క్రమ్ముకొని రథాన్ని కదలనివ్వకుండా పట్టుకొంటే, నా బోటి వ్యర్ణుడు తప్ప వేరొక 
క్షత్రియుడు ఇట్లా సహిస్తాడా?' 


క అనిపలికి చూడు మాన । న్ననుచు భుజంగాస్త్ర మేయ నది యరులకు గ్ర 
కున బాదబంధ మొనరిం చిన ముంచె నతండు వారి శితవిశిఖములన్‌. 232 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 245 


ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; అని పలికి= ఆ విధంగా అని; చూడుమీ, నన్ను+అనుచున్‌= ఇప్పుడు నన్ను )నా 
పరా(క్రమం) చూడుము అంటూ; భుజంగ+అస్త్రము+ఏయన్‌= సర్పాస్త్రం ప్రయోగించగా; అది+అరులకున్‌= అది శత్రువులకు; 
(గక్కునన్‌= వెంటనే; పాదబంధము+ఒనరించినన్‌= పాదాలను బంధించగా; వారిన్‌= వారిని; శిత, విశిఖములన్‌= వాడి 
బాణాలతో; ముంచెన్‌= ముంచివేశాడు. 


తాత్పర్యం: అని “ఇప్పుడు నా పరాక్రమం చూడు' అంటూ అర్జునుడు, సర్నాస్తాన్ని ప్రయోగించగా అది వైరుల 
పాదాలను బంధించింది. తరువాత అర్జునుడు వాడిబాణాలను వారిపై గుప్పించాడు. 


విశేషం: శత్రువులు తన రథాన్ని కదలనివ్వకుండా చేసినందుకు (ప్రతీకారంగా అర్జునుడు వారి పాదాలను బంధించి వారిని 
కదలనివ్వకుండా చేశాడు. 


వ. ఇ వ్విధంబున. 233 
తాత్పర్యం: ఈ విధంగా. 


ఆ. నాగ పాశ బంధనంబుల గుదివడి । వారు వివిధ బాణ దారితాంగు 
లై రథంబు విడిచి; రప్పు డా సంశప్త । క వ్రజంబు( గని త్రిగర్తవిభుండు. 234 
ప్రతిపదార్థం: నాగపాశ, బంధనంబులన్‌= నాగాస్తంయొక్క బంధాలతో; గుదివడి= చిక్కుకొని; వారు= సంశప్తకులు; వివిధ 


బాణ, దారిత+అంగులు+అయి= పెక్కు బాణాలతో చీల్చబడిన శరీరంకలవారై; రథంబు విడిచిరి= రథాన్ని వదలిపెట్టారు; 
అప్పుడు; త్రిగర్తవిభుండు= సుశర్మ సంశప్తక వ్రజంబున్‌+కని= త్రిగర్త వీరులను చూచి. 


తాత్పర్యం: అర్జునుడు వేసిన నాగాస్త్రబంధాలలో చిక్కుకొని, అతడి బాణాలకు గాయపడిన వారై సంశప్తకులు 
రథాన్ని వదలిపెట్టారు. అప్పుడు (త్రిగర్తరాజు సుశర్మ వారిని చూచి. 


క. గరుడాస్త్రం బేసిన న । చ్చెరువుగ గరుడములు గవిసి చీరెం జంచు 
స్పురణము మెజియఈ గ వెస న | య్యురగాత్మక బంధ మూడ నుర్వీనాథా! 235 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా[ గరుడ అస్త్రంబు+ఏసినన్‌= గరుడాస్త్రం ప్రయోగించగా; గరుడములు+కవిసి= గరుడ 
పక్షులు క్రమ్ముకొని; అచ్చెరువుగన్‌= ఆశ్చర్యకరంగా; వెసన్‌= వెంటనే; ఆ+ఉరగ+ఆత్మక, బంధము+ఊడన్‌= నాగాస్త్రబంధం 
విడిపోగా; చంచుస్సురణము మెజయంగన్‌= తమ ముక్కుల వాడి గోచరించగా; చీరెన్‌= పొడిచాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రమహారాజా! సుశర్మ గరుడాస్త్రం ప్రయోగించగా గరుడపక్షులు (క్రమ్ముకొని వాడి అయిన 
తమ ముక్కులతో పొడిచి నాగాస్త్ర బంధాలను విడిపించాయి. 


క. తన కడిమి బంధమోక్షము । గనిన రథికకోటి గడంగి గాండివిపయి నే 
పున దూపులు దొరంగింపంగ | ఘనభుజుండు సుశర్ముం డేసెం గన దస్ర్రమునన్‌. 236 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తన కడిమిన్‌= తన పరాక్రమంతో; బంధమోక్షము, కనిన, రథిక, కోటి= బంధాలు ఊడిన రథికుల సమూహం; 
కడ(గి= పూనుకొని; గాండివి, పయిన్‌= అర్జునుడిమీద; ఏపునన్‌+తూపులు, తొరంగింపంగన్‌= శౌర్యంతో బాణాలు వేయగా; 
ఘనభుజుండు, సుశర్ముండు= బాహుబలుడైన సుశర్మ; కనత్‌+అస్త్రమునన్‌= కాంతిమయ అస్త్రంతో; ఏసెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: త్రిగర్తవీరులు నాగాస్త్రబంధాలు వీడగా అర్జునుడిపై బాణాలు కురిపించారు. సుశర్మకూడా ప్రకాశించే 
అన్తాన్ని ప్రయోగించాడు. 


చ. అది నరుడెంద మాడుటయు నాతండు మూర్చ మునింగి తేరిపై. 
జదికిలంబడ్డ నుబ్బి 'యద్దె చచ్చె సుశర్ముని యేటు దాశి బ 
బు లు ఇ 
ల్లిదు( డగు పార్టు. డంచు మదలీలల నార్జిరి నీదు సైనికుల్‌; 
సదలను దిక్కులం బర(గె శంఖముఖోద్దట తూర్య నాదముల్‌. 237 


ప్రతిపదార్థం: అది, నరుడెందము+ఆడుటయున్‌= ఆ అస్త్రం అర్జునుడి గుండెను తాకగా; అతడు మూర్చ మునింగి= 
అతడు మూర్చపోయి; తేరిపైన్‌+చదికిలన్‌+పడ్డన్‌= రథంపై పడిపోగా; నీదు సైనికులు= నీ సైనికులు; ఉబ్బి= పొంగిపోయి; 
సుశర్ముని ఏటుతాంకి= సుశర్మ బాణం దెబ్బ తగిలి; బల్లిదు(డు+అగుపార్లుడు= బలశాలి అయిన అర్జునుడు; అదె చచ్చెన్‌= 
అదిగో చనిపోయాడు; అంచున్‌ మదలీలన్‌+ఆర్భిరి= అంటూ గర్వంగా అరిచారు; శంఖముఖ+ఉద్భట తూర్యనాదముల్‌= 
శంఖం మొదలైన యుద్దవాద్యధ్వనులు; చదలను, దిక్కులన్‌+పరంగన్‌= గగనంలోనూ అన్ని దిక్కులలోనూ వ్యాపించాయి. 


తాత్సర్యం: సుశర్మ వేసిన అస్త్రం తాకిడికి అర్జునుడు మూర్చపోయి రథంపై చతికిలపడిపోగా, అతడు చనిపోయాడని 
భావించి కౌరవసేన గర్వంతో కేకలు వేసింది. యుద్దవాద్యాల ధ్వనులు ఆనందసూచకంగా అంతట మారుమోగాయి. 


సీ. అంతం దెప్పిటి విలయాంతకు కైవడి. గవ్వడి యేచి మార్గణ చయంబు 
పెల్లడరించిన బీలువోయె సుశర్మ । యా సేనమీ(ద నైంద్రాస్త్ర మక్కి 
రీటి నవ్వుచు నేయ నాటోపమున నది । వివిధ బాణాకృతి. గవిసి నుబుము 
గావింపంగాం బదివేవురు సంశప్త । కాగ్రేసరులు దెగటాలి రప్పు 


ఆ. _ డుక్కుదక్కి తలరి తక్కటి యోధులు । చేష్టితంబు లెడల. జిత్రరూపు 
లట్టులైరి ధూమ మడంగిన వెలుగొందు | ననలు చందమయ్యె నన్నరుండు. 238 


ప్రతిపదార్థం: అంతన్‌+తెప్పిణీ= అంతలోనే తేరుకొని; కవ్వడి= అర్జునుడు; విలయ+అంతకు, కైవడిన్‌= (ప్రళయకాల 
యముడివలె; ఏచి= విజృంభించి; మార్గణచయంబు= బాణసమూహం; పెల్టు+అడరించినన్‌= అధికంగా కురిపించగా; 
సుశర్మ; బీణుపోయెన్‌= నిశ్వేష్ణుడయ్యాడు; ఆ+కిరీటి= అర్జునుడు, ఆసేనమీ6దన్‌= (త్రిగర్తసేనమీద; ఐం(ద్ర+అస్ర్రము= 
ఇంద్రాస్త్రం; నవ్వుచున్‌+ఏయన్‌= పరిహసిస్తూ (ప్రయోగించగా; ఆటోపమునన్‌+అది= అతిశయంతో ఆ అస్త్రం; వివిధబాణ+ 
ఆకృతిన్‌+కవిసి= వివిధబాణాల రూపంలో తాకి; నుజుము కావింపంగాన్‌= చంపివేయగా; పదివేవురు సంశప్తక+అ[గ్రేసరులు= 
పదివేలమంది (త్రిగర్తవీరులు; తెగటాణిరి= మరణించారు; అప్పుడు; తక్కటియోధులు= మిగిలిన వీరులు; ఉక్కు+తక్కి= 
ధైర్యం నశించి; తలరి= చలించి; చేష్టితంబులు+ఎడలన్‌= చేష్టలుడుగగా; చిత్రరూపులు+అట్టులు+ఐరి= చిత్రాలవలె అయ్యారు; 
ఆ+నరుండు= అర్జునుడు; ధూమము+అడంగినన్‌= పొగ నశించగా; వెలుంగొందు+అనలు చందము+అయ్యెన్‌= (ప్రకాశించే 
అగ్నివలె ఒప్పాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 247 


తాత్సర్యం: అర్జునుడు వెంటనే మూర్చనుండి తేరుకొని విజృంభించి బాణాలగుంపులు గుప్పించగా, సుశర్మ 
నిశ్సేషుడయ్యాడు. ఇంద్రాస్త్రం ప్రయోగించగా అది పెక్కుబాణాలుగా వెలువడి పదివేలమంది త్రిగర్తవీరులను 
బలిగొన్నది. ధైర్యం నశించిన మిగతా యోధులు చిత్రాలవలె చలనరహితులయ్యారు. పొగ తొలగిపోగా ప్రకాశించే 
అగ్నివలె అర్జునుడు ఒప్పారాడు. 


విశేషం: సుశర్మ అస్త్రం తాకిడికి అర్జునుడు మూర్చపోయినా అది క్షణకాలం మాత్రమే. అతడు నివురుగప్పిన నిప్పువలె 
పరాక్రమధనుడు అని భావం. ఉపమాలంకారం. పొగఅంతా పోగా మంట వేడి ఎక్కువవుతుంది. 


వ. హతశేషులైన సంశప్తకులు చతుర్దశ సహస్రయోధముఖ్యు లవ్విజయు విజయంబు సహింపక 
యొండొరులం బురికొల్పి బలంబులతోడం గడంగిన నతం డతిదారుణంబగు రణంబుసేయ( దక్కటి 
పాండవుల దెసంబోరు కౌరవ బలంబు తద్దల శౌర్యంబు లోర్వక భీతిగలంగి పఅచినం గృతవర్మ కృపగురు 
పుత్ర కర్ణులు నులూక సౌబల సుయోధనులు దుశ్శాసనాది కుమారులును బరవసంబు సేసి యా 
సైన్యంబు. దైన్యంబు వాయ విక్రమించి; రట్టియెడ( గృపుని యపరిమిత శరజాలంబు పాంచాల పుంజంబుం 
బొదివినం గనలి శిఖండి యమ్మహీసురవరుని మార్మొనియె; నయ్యిరువుర సమరంబు రామ రావణుల 
రణంబు కరణి నొప్పె; నట్లు పోరి పోరి శారద్వతుండు. 239 


ప్రతిపదార్థం: హత శేషులు+ఐన సంశప్తకులు= చావగా మిగిలిన (త్రిగర్తవీరులు; చతుః+దశ సహస్రయోధ ముఖ్యులు= 
పద్నాలుగు వేలమంది; ఆ+విజయు, విజయంబు= ఆ అర్జునుడి గెలుపును; సహింపక= తట్టుకోలేక; ఒండు+ఒరులన్‌+ 
పురికొల్పుకొని= ఒకరినొకరు పురికొల్ప్సికొని; బలంబులతోడన్‌+కడంగినన్‌= సేనలతో తరలిరాగా; అతండు= అర్జునుడు; 
అతిదారుణంబు+అగు= రణంబుచేయన్‌= మిక్కిలి భయంకరమైన యుద్దం చేయగా; తక్కటి పాండవులదెసన్‌+పోరు= 
మిగతా పాండవ సోదరులతో యుద్దం చేసే; కౌరవబలంబు= కౌరవ సైన్యం; తద్‌+బలశౌర్యంబులు+ఓర్వక= ఆ పాండవుల 
బలపరా(క్రమాలు సహించలేక; భీతిన్‌+కలంగి= భయానికి గురై; పణుచినన్‌= పారిపోగా; కృతవర్మ, కృప, గురుపుత్ర, కర్టులున్‌= 
కృతవర్మ, కృపుడు, అశ్వత్హామ, కర్ణుడు; ఉలూక, సౌబల, సుయోధనులు= ఉలూకుడు శకుని దుర్యోధనుడు; దుశ్చాసన+ఆది 
కుమారులును= దుశ్శాసనుడు మున్నగు కౌరవులు; బరవసంబుసేసి= ధైర్యం వహించి; ఆ సైన్యంబు= ఆ కౌరవసేన; 
దైన్యంబుపాయన్‌= దీనస్థితి తొలగగా; విక్రమించిరి= పరా(క్రమించారు; అట్టిఎడన్‌= ఆ సమయంలో; కృపుని= కృపాచార్యుని; 
అపరిమిత శరజాలంబు= అసంఖ్యాక బాణసముదాయం; పాంచాల పుంజంబున్‌+పొదివినన్‌= పాంచాలురసమూహాన్ని తాకగా; 
శిఖండి; కనలి= కోపించి; ఆ+మహీసురవరుని= ఆ |బ్రాహ్మణశ్రేష్టుని-కృపాచార్యుని; మార్కొనియెన్‌= ఎదుర్కొన్నాడు; ఆ 
ఇరువురు సమరంబు= శిఖండి కృపుల యుద్దం; రామరావణుల రణంబు- కరణిన్‌+ఒప్పెన్‌= రామరావణ యుద్దంవలె 
గోచరించింది; శారద్వతుండు= కృపాచార్యుడు; అట్టు పోరి పోరి= ఆ విధంగా యుద్దం చేసి, చేసి. 


తాత్సర్యం: చావగా మిగిలిన పదునాల్లువేలమంది సంశప్తకవీరులు అర్జునుని విజయాన్ని సహించక, ఒకరినొకరు 
పురికొల్పుకొంటూ తమసేనలతో తరలిరాగా, అర్జునుడు అతి భయంకరమైన యుద్దం చేశాడు. తక్కిన పాండవులతో 
యుద్దం చేస్తున్న కౌరవసైన్యం, వారి బలపరా(క్రమాలు సహించలేక భీతిల్లి కలతపడి పారిపోగా - కృతవర్మ, కృపుడు, 
అశ్వత్చామ, కర్గుడు, ఉలూకుడు, శకుని, సుయోధనుడు, దుశ్ళాసనాది కురుకుమారులు ధైర్యం వహించి, ఆ 
కౌరవసైన్యంయొక్క దైన్యం తొలగేటట్టు విజృంభించారు. అప్పుడు కృపాచార్యుని అపరిమిత బాణసమూహం 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాంచాల సైన్యాన్ని తాకగా, శిఖండి ఆగ్రహించి, ఆ (బ్రాహ్మణ శ్రేష్టుడైన కృపాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ యిద్దరి 
యుద్దం రామరావణయుద్దం వలె ఒప్పింది. ఆ విధంగా కృపాచార్యుడు పోరి పోరి ...... 


విశేషం: అలం: ఉపమ. 


చ. హరులను సూతు( జంపిన నుదగ్రత నా ద్రుపదాత్మజుండు వి 
స్పురిత కృపాణ చర్మ పరిశోభితు(డై యరదంబు డిగ్గి స 
త్వరముగ నేంగుదేర శరవాహిని పై నిగిడించె; నాతండ 
య్యరి వెజింగందుచున్‌ నిలుచునట్టుగ జోదులు పిచ్చలింపంగన్‌. 240 


ప్రతిపదార్థం: హరులను, సూతున్‌+చంపినన్‌= అశ్వాలను సారథిని చంపగా; ఆ (ద్రుపద+ఆత్మజుండు= శిఖండి; ఉదగ్రతన్‌= 
భయం గొల్పుతూ; విస్స్ఫురిత, కృపాణ, చర్మ, పరిశోభితుండు+ఐ= (ప్రకాశించే కత్తి డాలుతో కూడినవాడై; అరదంబు డిగ్గి= 
రథం నుండి దిగి; సత్వరముగన్‌+ఏంగుదేరన్‌= వేగంగా రాగా; ఆతండు= కృపుడు; ఆ+అరి= ఆ శత్రువైన శిఖండి; 
వెణ(గు+అందుచున్‌+నిలుచునట్టుగన్‌= ఆశ్చర్యపోయేటట్టుగా; జోదులు= యోధులు; పిచ్చలింపంగన్‌= (ప్రశంసించేవిధంగా; 
శరవాహిని= బాణవర్షం; పైన్‌+నిగిడించెన్‌= అతడిపై కురిపించాడు. 


తాత్సర్యం: కృపాచార్యుడు అతడి గుర్రాలను, సారథిని చంపగా శిఖండి రథం దిగి కత్తి, డాలు ధరించి అతడివైపు 
రాగా, కృపుడు శిఖండి ఆశ్చర్యపోయేటట్టుగ, యోధులు ప్రశంసించేటట్లుగ అతడిమీద బాణవర్షం కురిపించాడు. 


వ. _ అట్లేచిన కృపాచార్యుపై నురవడించిన ధృష్టద్యుమ్నుం గృతవర్మయు ధర్మతనయ ద్రౌపదేయుల నశ్వత్థామయు( 
గవలం గురుపతియును వృకోదరుం గర్జుండునుం దలపడి నిలువరించి రగ్గౌతముండు శిఖండి పలక 
పటియలు సేసిన నతండు దెరలక కేవల కరవాలంబున విక్రమింపం గడంగిన నయ్యతిరథుండు. 241 


ప్రతిపదార్థం: అట్టు+ఏచిన, కృపాచార్యుపైన్‌= ఆ విధంగా విజృంభించిన కృపుడిపై; ఉరవడించిన ధృష్టద్యుమ్నున్‌= వేగంతో 
తాకిన ధృష్టద్యుమ్నుడిని; కృతవర్మయున్‌= కృతవర్మ; ధర్మతనయ, (ద్రౌపదేయులన్‌= ధర్మరాజును, ఉపపాండవులను; 
అశ్యృత్తామయున్‌= అశ్వత్థామ; కవలన్‌+కురుపతియును= నకుల సహదేవులను దుర్యోధనుడు; వృకోదరున్‌+కర్టుండును= 
భీముడిని కర్షుడు; తలపడి, నిలువరించిరి= ఎదుర్కొని అడ్డగించారు; ఆ+గౌతముండు= కృపుడు; శిఖండిపలక= శిఖండి 
కేడెము(వారు)ను; పజీయలు చేసినన్‌= బద్దలు చేయగా; అతండు తెరలక= అతడు తొలగక; కేవల, కరవాలంబున, 
విక్రమింపన్‌+కడంగినన్‌= కేవలం కత్తితోనే పరా(క్రమించగా; ఆ+అతిరథుండు= అతిరథుడైన ఆ కృపుడు. 


తాత్సర్యం: ఆ విధంగా విజృంభించిన కృపుడిమీదికి వచ్చిన ధృష్టద్యుమ్నుడిని కృతవర్మ, ధర్మరాజును, ఉపపాండవులను, 
అశ్వత్తామ, నకుల సహదేవులను దుర్యోధనుడు, భీముడిని కర్లుడు ఎదుర్కొని అడ్డగించారు. కృపాచార్యుడు శిఖండి 
కేడెము(వారు)ను బద్దలు చేయగా అతడు చలించకుండా కత్తితోనే పోరు సాగించాడు. అప్పుడు కృపుడు. 


క. వాలిక తూపులు మేనం । గీలుకొలిపి నొంపం గన సుకేతుండు బాణ 
జ్వాలలు నిగుడ నడరి యా । భీలత నా కృపునితోడం బెనంగె నరేంద్రా! 242 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ప్రతిపదార్థం: నరేంద్రా!= రాజా!; వాలిక తూపులు= వాడి అయిన బాణాలు; మేనన్‌+కీలు కొలిపి, నొంపన్‌= శరీరమునందు 
నాటి నొప్పించగా; సుకేతుడు కని= సుకేతుడు (ద్రౌపది కుమారుడు) చూచి; బాణజ్యాలలు నిగుడన్‌= బాణాలమంటలు 
చెలరేగేటట్టు; అడరి= విజృంభించి; ఆభీలతన్‌= భయంకరంగా; ఆ కృపునితోడన్‌+పెనలౌన్‌= కృపాచార్యుడితో పోరు సల్పాడు; 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కృపుడు శిఖండిపై వాడిబాణాలు వస్‌ నొప్పించగా, చూచి సుకేతుడు అతడిపై 
బాణాలజ్వాలలు చెలరేగేటట్టుగ విజృంభించి భయంకరంగా పోరాడాడు. 


తే. తనకు నెడ సొచ్చి యిట్టు లతండు పెనంగ । ద్రుపదనందను( డల్లన తొలంగిపోయె; 
నా సుకేతుండు గృపునిమై నాంట నిరువ । దాటు శరములు వటిపి రయంబు మెజియ. 243 


ప్రతిపదార్థం: తనకున్‌+ఎడ+చొచ్చి= తనకు మధ్యగా వచ్చి; ఇట్టులు+అతండు పెనంగన్‌= ఇట్లా సుకేతుడు పోరుతుండగా; 
(ద్రుపదనందనుండు= శిఖండి; అల్లన తొలంగిపోయెన్‌= అక్కడినుండి వెళ్ళిపోయాడు; ఆ సుకేతుండు= సుకేతుడు; కృపుని, 
మైన్‌ నా(టన్‌= కృపుడి దేహమునందు నాటేటట్టుగా; ఇరువది+ఆణు శరములు పజపి= ఇరవై ఆరుబాణాలు వేసి; రయంబు 
మెజయన్‌= వేగం అతిశయించగా. 


తాత్సర్యం: సుకేతుడు మధ్యలో వచ్చి కృపుడితో పోరగా, శిఖండి అటనుండి వెళ్ళిపోయాడు. కృపుడిపై సుకేతుడు 
ఇరవై ఆరుబాణాలు వేసి వెంటనే. (తరువాతి గద్యంతో అన్వయం). 


వ. ధనువు దునిమి యొండు కోదండం బెత్తిన నదియును ఖండించి. 244 


ప్రతిపదార్థం: ధనువు తునిమి= విల్లును విరిచి; ఒండు కోదండంబు+ఎత్తినన్‌= మరొకవిల్ల్టును చేపట్టగా; అదియును 
ఖండించి= దానిని కూడా ఖండించి. 


తాత్సర్యం: కృపుడి విల్లును విరిచి ఆయన మరొక ధనువు చేపట్టగా దానిని కూడా ఖండించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


కు తోడన హయసూతుల మెయి. । గాండంగ నేయుటయు నతండు గనలుచు బలువిల్‌ 
శ్రీయ పోలెం గొని మే । న్లాడంగ నిగిడించెం ద్రిదశనారాచంబుల్‌. 245 


ప్రతిపదార్థం: తోడన= వెంటనే; హయసూతుల మెయిన్‌+కాండంగన్‌+ఏయుటయున్‌= అశ్చసారథుల మేనులందు గ్రుచ్చుకొనేటట్టు 
బాణాలు వేయగా; ఆతడు= కృపుడు; కనలుచున్‌= కోపపడుతూ; బలువిల్‌= బలమైన ధనువును; క్రీడ+ఆ పోలెన్‌+కొని= 
అవలీలగా గైకొని; త్రిదశ నారాచంబుల్‌= ముప్పదిబాణాలు; మేను+కాండంగన్‌, నిగిడించెన్‌= సుకేతుడి శరీరంమీద నాటుకొనేటట్లు 
వేశాడు. 


తాత్సర్యం: వెంటనే అశ్వసారథులపై బాణాలు వేసి నొప్పించగా, కృపుడు కోపించి విలాసంగా బలిస్టమైన ధనువును 
చేబూని సుకేతుడి శరీరంమీద (గుచ్చుకొనేటట్లు ముప్పదిబాణాలు వేశాడు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 
కృపాచార్యుండు సుకేతుం డను పాంచాలకుమారునిం జంపుట (సం. 8-38-82) 


తే. అట్టు నొప్పింపం దూంగాడు నా సుకేతు । కంధరము మెటుంగారెడు కత్తివాతి 
దొడ్డ తూపున నేపునం ద్రుంచుటయును । శిరము ధర డొల్లె. గుండలస్సురణ మెజియ. 246 


ప్రతిపదార్థం: అట్టు నొప్పింపన్‌= ఆ విధంగా బాణాలతో నొప్పించగా; తూంగాడు= ఊగుతున్న; ఆ సుకేతు కంధరము= 
సుకేతుడి మెడ; మెబుగారెడు= కాంతిమంతమైన; కత్తివాతి= కత్తివాతి, దొడ్డతూపునన్‌= అర్హచం(ద్రాకారంగా ఉన్న పెద్ద 
బాణంతో; ఏపునన్‌+(త్రుంచుటయును= గర్వంతో ఖండించగా; శిరము= సుకేతుడి శిరస్సు; కుండల, స్ఫురణ, మెజయన్‌= 
చెవిపోగులు (ప్రకాశించగా; ధరన్‌+డొల్లెన్‌= నేలపై రాలింది. 


తాత్పర్యం: కృపుడు తన బాణాల దెబ్బలకు తూలుతున్న సుకేతుడి శిరస్సును బలమైన అర్రచంద్రాకార బాణంతో 
ఖండించగా, కర్షకుండలాల కాంతితో ప్రకాశిస్తూ అతడి తల నేలపై పడి దొరిలింది. 


వ. ఇట్లు సుకేతుండు సచ్చిన నతని మూంకలు విచ్చె; ధృష్టద్యుమ్నుండు గృతవర్మయుం బోరునెడ ధృష్టద్యుమ్నుండు 
గృతవర్మ వక్షస్థ్రలంబు విశిఖ నవకంబున నొప్పించుటయు' నప్పాంచాల వరునతండు సూతకేతు 
హయస్యందన సమేతంబుగా నిబిడ శరజాలంబునం బొదివిన నవ్వీరుండు బలాహకపిహితమూర్తి యగు 
మార్తాండు ననుకరించి తాను సైంధవ వధ దినంబునం బారావతవర్ణంబు లగు రథ్యంబు లగ్గురు 
నరుణాశ్వంబులన్‌ బెరయం బఅపిన తెజంగున. 247 


ప్రతిపదార్థం: ఇట్లు, సుకేతుండు చచ్చినన్‌= ఈ విధంగా సుకేతుడు మరణించగా; అతని మూకలు విచ్చెన్‌= అతడి సైన్యం 
చెల్లాచెదరయింది; ధృష్ట్రద్యుమ్నుండున్‌+కృతవర్మయున్‌+పోరు+ఎడన్‌= ధృష్టద్యుమ్న కృతవర్మలు పోరాడేటప్పుడు; 
ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; కృతవర్మ వక్షఃస్థలంబు= కృతవర్మ వక్షమును; విశిఖ నవకంబునన్‌+నొప్పించుటయున్‌= 
తొమ్మిది బాణాలతో బాధించగా; ఆ+పాంచాల, వరున్‌= ఆ పాంచాల శ్రేష్టుడైన ధృష్టద్యుమ్నుడిని; అతండు= కృతవర్మ; సూత, 
కేతు, హయ, స్యందన, సమేతంబుగాన్‌= సారథి ధ్వజం అశ్వాలు, రథములతో కూడ, నిబిడ శరజాలంబునన్‌+ పొదివినన్‌= 
దట్టమైన బాణాలగుంపుతో కప్పివేయగా; ఆ+వీరుండు= ధృష్టద్యుమ్నుడు; బలాహక పిహితమూర్తి+అగు= మేఘాలచేత 
కప్పుబడినట్టి; మార్తాండున్‌+అనుకరించి= సూర్యుడిని పోలినవాడై; తాను; సైంధవ వధ దినంబునన్‌= సైంధవుడు చంపబడిన 
రోజు; పారావత వర్లంబులు+అగు రథ్యంబులు= పావురం రంగు కలిగిన(తెల్లని) గుర్రాలు; ఆ+గురు+అరుణ+ అశ్యృంబులన్‌= 
ద్రోణాచార్యుడి ఎరుపురంగు గుర్రాలను; బెరయన్‌+పణుపిన తెజంగునన్‌= తాకునట్టు పోరినవిధంగా. 


తాత్సర్యం: ఈ విధంగా సుకేతుడు మరణించగా అతడిసైన్యం చెదరిపోయింది. ధృష్టద్యుమ్న కృతవర్మల యుద్దంలో 
ధృష్టద్యుమ్నుడు కృతవర్మ వక్షంపై తొమ్మిదిబాణాలు వేయగా అతడు సారథి, అశ్వాలు, ధ్వజం, రథంతో సహా 
ధృష్టద్యుమ్నుడిని బాణాలతో కప్పివేయగా, మేఘాలతో కప్పబడిన సూర్యుడివలె ధృష్టద్యుమ్నుడు ఒప్పారాడు. సైంధవవధ 
సమయంలో తన తెల్లగుర్రాలు ద్రోణుడి ఎగ్రనిగుర్రాలను తాకినవిధంగా. 


నిశేషం: పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుపడి మరణించటానికి కారకుడైన సైంధవుడిని అర్జునుడు సంహరించిననాటి 
యుద్దంలో ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడితో పైవిధంగానే తలపడ్డాడు. 'అప్పాంచాలకుల 'ప్రదీపకుండు గోపాద్దీపితుండయి పారావత 
వర్లంబులగు రథ్యంబుల నగ్గురు నరుణాశ్వంబులన్‌ బెరయ నరదంబు వరపించి..... నతని తేరికడ నొగ ద్రొక్కి మెక్కి 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 251 
కాడిపయిం జిత్రగతులు మెరసి” (ద్రోణ. తృ. 124) అవే పదాలు ఈ సందర్భంలోని వచనంలో కూడా పునరుక్తి కావటం 
గమనార్హం. 

యౌ 
తే. అలిగి నొగ నొగతో( దాక నతిరయమున. । దేరు వటిపి కృపాణ ప్రదీప్త పాణి 
యగుడు, గద వుచ్చికొనియును నజుమ లేక | చలము డిగ( ద్రావి కృతవర్మ యిలకు దాంటె. 248 
ప్రతిపదార్థం: అలిగి= కోపించి; నొగ నొగతోన్‌+తా(కన్‌= (తన) రథం నొగలుతో కృతవర్మ నొగలును తాకగా; కృతవర్మ; 
అతిరయమునన్‌+తేరు+పజపి= వేగంగా రథం నడిపి; కృపాణ (ప్రదీప్త పాణి అగుడున్‌= ఖడ్గం చేత (ప్రకాశించే చేయి కలవాడై; 


గద పుచ్చికొనియును= గద తీసికొని కూడా; అజణుమ లేక= పొడిచేయలేక; చలము, డిగన్‌+(త్రావి= పట్టుదలను దిగమింగుకొని; 
ఇలకు దాంటెన్‌= (క్రిందకు దిగి వెళ్ళాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ఆ(గ్రహించి తన రథం నొగ కృపాచార్యుని రథం నొగను తాకేటట్టుగా అతి వేగంగా 
రథాన్ని నడిపి, చేత ఖడ్గాన్ని ధరించగా, కృతవర్మ గదను చేత పుచ్చుకొని కూడ పోరాడలేక రథం మీది నుండి 
క్రిందికి దిగాడు. 


వ. అక్కుంభసంభవు చందంబుగాక వంచకుండై యప్పరుసున నబ్దలు మగండు దొలంగిన నయ్యరదంబు 
మీదికి లంఘించి యా ధృష్టద్యుమ్నుండు. 249 
ప్రతిపదార్థం: ఆ+బలుమగండు= ఆ మేటివీరుడు(కృతవర్శ); ఆ+కుంభసంభవు చందంబు కాక= ద్రోణుడివలె ఎదిరించలేక; 


వంచకుండు+ఐ= కపటి అయి; ఆ+పరుసునన్‌= ఆ విధంగా; తొలంగినన్‌= తప్పించుకొనగా; ఆ ధృష్టద్యుమ్నుండు= 
ధృష్టద్యుమ్నుడు; ఆ+అరదంబు మీందికిన్‌ లంఘించి= ఆ కృతవర్మ రథంపైకి దూకి. 


తాత్సర్యం: కృతవర్మ (ద్రోణాచార్యుడివలె ధైర్యంగా ఎదిరించలేక మోసంతో తప్పించుకొనగా, ధృష్టద్యుమ్నుడు 
అతడి రథంమీదికి దూకి. 


క. ఆ రథికు నచట. గానక । సారథి తల దునుముటయును, సంతసమున( బొం 
గారి తన శబ్ద మిచ్చి మ | హారవమున నిక్క డిక్క డనియె నతండున్‌. 250 
ప్రతిపదార్థం: ఆ రథికున్‌+అచటన్‌+కానక= ఆ వీరుని (కృతవర్మను) అక్కడ కనుగొనలేక; సారథి, తల, తునుముటయును= 


రథసారథి తలను ఖండించగా; సంతసమునన్‌+పొంగారి= ఆనందంతో ఉప్పొంగి; అతండున్‌= ఆ కృతవర్మ; తన శబ్దము+ఇచ్చి= 
తన గొంతువిచ్చి; మహారవమునన్‌= పెద్దశబ్దంతో; ఇక్కడ+ఇక్కడ+అనియెన్‌= ఇక్కడ ఇక్కడ (ఉన్నానని) అన్నాడు. 


తాత్సర్యం: కృతవర్మ కనబడకపోగా, అతడి సారధి తలను ఖండించాడు ధృష్టద్యుమ్నుడు. అంతట కృతవర్మ తన 
గొంతెత్తి 'నేనిక్కడ ఉన్నా" నన్నాడు. 


చ. విని కృతవర్మం గాంచి పటువిక్రమకేలి యొనర్ప నాత్మ వా 
హనమున కేంగి యేచి ద్రుపదాత్మజు. డాత(డు లోను గాగ న 
మ్మొనం గల మేటి జోదుల సముద్దతి యేడ్తెజ నిల్వరింప వి 
ల్లొనెం బటు శౌర్య శోభితబలుం డగు నయ్యదుముఖ్య( డొక్క(డున్‌. 251 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: విని= కృతవర్మ కంఠధ్వని విని; ద్రుపద+ఆత్మజుండు= ధృష్టద్యుమ్నుడు; కృతవర్మన్‌+కాంచి= కృతవర్మను 
చూచి; పటు విక్రమకేలి+ఒనర్చన్‌= గొప్ప పరాక్రమ (క్రీడ (ప్రదర్శించటానికి; ఆత్మవాహనమునకున్‌+ఏ(గ= తన రథం మీదికి 
వెళ్ళి; ఏచి= విజృంభించి; అతడు లోనుకాంగన్‌= కృతవర్మ మొదలుకొని; ఆ+మొనన్‌+కలమేటి, జోదుల= ఆ సేనలో ఉన్న 
మహావీరులయొక్క; సముద్దతి= ఆటోపం; ఏడ్తెణ= విజృంభణం; నిల్వరింపన్‌= ఆపగా; పటు, శౌర్య, శోభిత, బలుండు+అగు= 
బలమైన పరా(క్రమంతో (ప్రకాశించే శక్తిశాలి అయిన; ఆ+యదుముఖ్యుడు= యాదవులలో శ్రేష్టుడైన ఆ కృతవర్మ; 
ఒక్కండున్‌= ఒక్కడే; విల్‌+కొనెన్‌= ధనుస్సును చేపట్టాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కృతవర్మ కేకవిని, అతనిని చూచి బలమైన పరా(క్రమ క్రీడ ప్రదర్శించటానికి తన రథం 
మీదికి వెళ్ళి విజృంభించి, కృతవర్మ మొదలైన కౌరవవీరుల ఆటోపాన్ని పూనికతో అడ్డుకోగా, శౌర్యశోభితుడైన ఆ 
యాదవవీరుడు కృతవర్మ ఒక్కడు మాత్రమే పోరాడాలని విల్లందుకొన్నాడు. 


వ. _ అట్టియెడ నొక్క రథికుండు రయంబున నిజరథంబుమీందికి. గృతవర్మం దిగిచికొని యనికిం దొలంగం 
గొనిపోయెం; బాంచాలోత్తముండును దన మునుము బలంబు గలంగం బరాక్రమించుచుండె. 252 


ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఒక్క రథికుండు= ఒక రథవీరుడు; రయంబునన్‌= వేగంగా; నిజరథంబు 
మీందికిన్‌= తన రథంపైకి; కృతవర్మన్‌+తిగిచికొని= కృతవర్మను లాగికొని; అనికిన్‌+తొలంగన్‌+కొనిపోయెన్‌= యుద్దంనుండి 
దూరంగా తీసికొనివెళ్ళాడు; పాంచాల+ఉత్తముండును= ధృష్టద్యుమ్నుడుకూడా; తన మునుము బలంబు కలంగన్‌= తన 
ఎదురుగా ఉన్న సేన కలత చెందగా; పరాక్రమించుచుండెన్‌= యుద్దం చేయసాగాడు. 


తాత్సర్యం: అప్పుడు ఒక వీరుడు వేగంగా కృతవర్మను తన రథం మీదికి లాగికొని, దూరంగా తరలించుకొని 
పోయాడు. ధృష్టద్యుమ్నుడు శత్రుసేన కలత పొందేటట్టు తన పరా(క్రమాన్ని చూపసాగాడు. 


సీ, ధర్మపుత్రుడు గురుతనయుతోం. బెనంగుచో | బాసటయై శినిపాత్రు. డడరె 
నా యిద్దజును ద్రౌపదేయులు వెటి(గందు | నట్లు వారలను సైన్యంబు. బొదివి 
బహుళాంధకార మాపాదించి యమ్మేటి । విలుకాని సాయక వితతి నింగి 
ఘనమయంబుగ( బర్వ జననాథ వా రల్గి । యొక్కొక్కరుం డనేకోగ్ర బాణ 


ఆ. నిహతు( జేయ, నతండు ప్రహసిత వదనుండై । యొకని నొకని బహు సముజ్జ్వలాస్త్ర 
విద్దు జేసి కడగి వివ్వచ్చుకొడుకు చా । పంబు దునిమెం గ్రూరభల్లనిహతి. 253 


ప్రతిపదార్థం: జననాథ= ధృతరాష్ట్ర మహారాజా! గురుతనయుతోన్‌+పెనగుచోన్‌= అశ్చత్ధామతో రణం చేస్తుండగా; శినిపోత్రుడు= 
సాత్యకి; బాసట ఐ= అండగా; అడరెన్‌= నిలిచాడు; ఆ ఇద్దణును= ధర్మరాజు సాత్యకియు; (ద్రౌపదేయులు= ఉపపాండవులును; 
వెజ(గు+అందు+అట్టు= ఆశ్చర్యపడేటట్టుగా; ఆ+మేటి విలుకాని= ఆ అశృత్త్సామయొక్క; సాయక వితతి= బాణసమూహం; 
వారలను సైన్యంబున్‌+పొదివి= వారిని, (వారి)సేనను కప్పి; బహుళ+అంధకారము+ఆపాదించి= పెనుచీకటిని (క్రమ్మజేసి; 
నింగి ఘనమయంబుగన్‌+పర్వన్‌= ఆకాశము మబ్బులతో నిండునట్లు వ్యాపించగా; వారు+అల్లి= ఉపపాండవులు కోపించి; 
ఒక్కొక్కరుండు= ఒక్కొక్కడు; అనేక+ఉ(గ్రబాణ నిహతున్‌+చేయన్‌= పెక్కు వాడిబాణాలతో కొట్టగా; అత(డు ప్రహసిత 
వదనుండు+ఐ= అశ్వత్థామ నవ్వుమొగంకలవాడై; ఒకనిన్‌+ఒకనిన్‌= ఒక్కొక్కరిని; బహు సముజ్జ్యల+అస్త్రవిద్దున్‌+చేసి= అస్త్రాలు 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 253 


నాటుకొనేటట్టు చేసి; కడంగి= పూని; క్రూరభల్లనిహతిన్‌= పదునైన బల్లెములతో; వివ్వచ్చుకొడుకు చాపంబున్‌= అర్జునుడి 
కుమారుడి ((శుతకీర్తి ధనుస్సు; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు అశృత్తామతో యుద్దం చేస్తుండగా, సాత్యకి సాయంగా వచ్చాడు. 

ధర్మరాజు, సాత్యకి, ఉపపాండవులు ఆశ్చర్యపడేటట్టుగా ఆ మేటి విలుకాడైన అశృత్తామ ప్రయోగించిన బాణసమూహం 

వారిని, వారి సైన్యాన్ని కప్పి, సెనుచీకటి (క్రమ్ముకొనేటట్టుగ చేసి, ఆకాశం మబ్బులతో నిండినట్టుగ వ్యాపించగా, 
యా 0౧ ౧M 

వారు (ధర్మజుడు, సాత్యకి, ఉపపాండవులు) ఆ(గ్రహించి, ఒక్కొక్కరు పెక్కు వాడిబాణాలతో అశృత్తామను కొట్టారు. 

అప్పుడతడు నవ్వుమొగంతో లెస్సగా మెరిసే పెక్కుబాణాలు ఒక్కొక్కరిని నాటుకొనేటట్టు వేశాడు. అంతేకాదు, 

పూనిక వహించి పదునైన బల్లెంతో అర్జున సుతుని (శ్రుతకీర్తి) ధనుస్సు (త్రుంచాడు. 


క ధృతి నొండు విల్లు కొని యా । శ్రుతకీర్తి దదీయ తనువు సొనిపెం బ్రదర 

త్రితయంబు( గనలి యాతం । డతనిం దత్పార్వ్వచరుల నమ్ముల ముంచెన్‌. 254 
ప్రతిపదార్థం: ఆ (శ్రుతకీర్తి ధృతిన్‌+ఒండు విల్లుకొని= ధైర్యంతో మరొకవిల్లు గైకొని; ప్రదర (త్రితయంబున్‌= మూడు 
బాణాలను; తదీయ, తనువు, చొనిపెన్‌= అశృత్తామ దేహంలో నాటాడు; అతండు= అశృత్తామ; కనలి= కోపించి; అతనిన్‌+తద్‌+ 
పార్ఫ్వచరులన్‌= (శ్రుతకీర్తిని అతడి (ప్రక్కనున్నవారిని; అమ్ములన్‌ ముంచెన్‌= బాణాలతో ముంచాడు. 


తాత్సర్యం: (శ్రుతకీర్తి మరొకవిల్లు తీసికొని అశ్వత్తామదేహంలో మూడుబాణాలు నాటగా, అతడు కోపించి (శ్రుతకీర్తిని, 
అతడి సహాయులను బాణాలతో ముంచాడు. 


క. ముంచు మహోద్దతి యాలో । కించి తనదు చూడి దట్ట కెం పెసంగం గో 
పెంచి శరనికరములు గు । ప్పించుచు ధర్మజుడు గవిసె భీషణభంగిన్‌. 255 


ప్రతిపదార్థం: ముంచు, మహా+ఉద్దతి= (ఆ విధంగా) ముంచుతున్న (బాణాలతో కొట్టుతున్న అతడి) మహావిజృంభణాన్ని; 
ఆలోకించి= చూచి; ధర్మజుండు= ధర్మరాజు; తనదుచూడ్కి= తనచూపు; దట్టకెంపు+ఎస(గన్‌+కోపించి= బాగా ఎ(ర్రబడేటట్టు 
కోపించి; శరనికరములు గుప్పించుచున్‌= బాణాలసమూహాలు కురిపిస్తూ; భీషణభంగిన్‌= భయం గొల్పేటట్టుగా; కవిసెన్‌= 


తాకాడు. 


తాత్పర్యం: అశృత్తామ విజృంభణాన్ని చూచిన ధర్మరాజు ఆ(గ్రహంతో కళ్ళు ఎ(ర్రజేసి అతడిపై బాణసమూహం 
గుప్పిస్తూ భయంకరంగా ఎదుర్కొన్నాడు. 
చ.  కదిసిన నమ్మహాభుజు(డు గార్ముకముం దనుమాడి మూండు బె 

ట్టిదపు మెటుంగు తూపుల. బటిష్టత సూపిన నా నృపాలుండు 

న్మదు( డయి మేటివింట బలుమార్గణముల్‌ వెస నేసి మూడు న 

ర్వదియును నద్ధరామరునిపై శినివంశవరుండు దోడ్పడన్‌. 256 


ప్రతిపదార్థం: కదిసినన్‌= ఎదుర్కొనగా; ఆ+మహాభుజు(డు= ఆ గొప్పబాహువులు గల అశ్యత్తామ; కార్ముకమున్‌+తునుము 
ఆడి= విల్లును (త్రుంచి; మూండు బెట్టిదపు మెణుంగు తూపులన్‌= మూడు వాడి అయిన (ప్రకాశించే బాణాలతో; 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


పటిష్టత+చూపినన్‌= బలం (ప్రదర్శించగా; ఆ నృపాలుండు= ఆ ధర్మరాజు; ఉన్మదుండు+అయి= ఆవేశం పొంది; శినివంశ, 
వరుండు, తోడ్పడన్‌= సాత్యకి సహాయపడగా; మేటివింటన్‌= గొప్ప ధనువునుండి; మూండును+అర్వదియును= అరవైమూడు; 
బలుమార్గణముల్‌= వాడిబాణాలు; ఆ+ధరా+అమరునిపైన్‌= ఆ (బ్రాహ్మణుడిపై (అశ్వత్థామ) పై; వెసన్‌+ఏసెన్‌= శీఘ్రంగా 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: (ఆ విధంగా ధర్మరాజు) ఎదుర్కోగా ఆ బలశాలి అయిన అశ్వత్థామ, అతడి విల్లు త్రుంచి, మూడు 
వాడి మెరుగుటమ్ములతో తన బలమేమిటో చూపాడు. ఆ బాణాల దెబ్బకు ధర్మరాజు ఆ(గ్రహావేశపరుడై, తనకు 
సాత్యకి తోడుపడగా, వేరొక పెద్దవిల్లు చేపట్టి, అరవైమూడు వాడిబాణాలు అశృత్తామమీద వేగంగా ప్రయోగించాడు. 


వ. ఇట్లు ప్రాపె కడంగి. 257 


MW యా 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; ప్రాపు+ఐ= అండగా ఉండి; కడంగి= పూనుకొని. 


తాత్సర్యం: సాత్యకి ఈ విధంగా తోడ్పడి. 


ఆ. అర్హచంద్రబాణహతి గురుపుత్రుని । ధనువు శినివరుండు దునుముటయును, 
శక్తి వైచి యతండు సారథిం గూల్చి బల్‌ । వింటం గురిసె బహుళవిశిఖ వృష్టి. 258 


ప్రతిపదార్థం: శినివరుండు= సాత్యకి; అర్హచం[ద్రబాణహతిన్‌= అర్రచం(ద్రాకారంగల బాణందెబ్బతో; గురుపు(త్రుని ధనువు= 


అశ్వత్థామ ధనుస్సును; తునుముటయును= ఖండించగా; అతండు= అశ్యృత్తామ; శక్తిన్‌+వైచి= బల్లెం వేసి; సారథిన్‌+కూల్చి= 
సారథిని చంపి; బహుళ విశిఖవృష్టిన్‌= పెక్కు బాణాలవర్షాన్ని; బల్‌ వింటన్‌+కురిసెన్‌= బలిష్టమైన ధనుస్సుతో గుప్పించాడు. 


తాత్పర్యం: సాత్యకి అర్హచంద్రాకారబాణంతో అశ్వత్భామ విల్లును (త్రుంచగా, అశ్వత్థామ బల్లెంతో సాత్యకి సారథిని 
చంపి, అతడిమీద బాణవర్షం కురిపించాడు. 


క. సారధి లేమిని సాత్యకి । తే రీడ్దె. దురంగమములు దే రటు వాజన్‌ 
భూరమణ! ధర్మనందను । వారు వొదివి రంపగముల వడి గురుతనయున్‌. 259 
ప్రతిపదార్థం: భూరమణ!= రాజా! సారథిలేమిని= సారథి లేకపోవటంతో; తురంగమములు= గుర్రాలు; సాత్యకి తేరు+ఈద్చెన్‌= 


సాత్యకి రథాన్ని ఈడ్చుకువెళ్ళాయి; తేరు+అటు పాజన్‌= రథం అటు తొలగిపోగా; ధర్మనందనువారు= ధర్మరాజు 
వెంటనున్నవారు; వడిన్‌= వేగంగా; అంపగములన్‌= బాణాలగుంపులతో; గురుతనయున్‌= అశృత్తామను; పొదివిరి= తాకారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సారధిలేని సాత్యకి తేరును గుర్రాలు ఈడ్చుకొనివెళ్ళాయి. ధర్మరాజు పక్షంలోని 
వీరులు అది చూచి బాణ సమూహాలు ప్రయోగిస్తూ వెంటనే అశృత్తామను ఎదుర్కొన్నారు. 


క భీమాస్త్రశిఖల నశ్వ। త్లామాగ్ని దహించె ధర్మతనయానుచర 
ce థి 
స్తోమాటవి నొక వ్రేల్మిడి । నామెయి జన్మవిస్మయావహం బయ్యె నృపా! 260 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 255 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!) అశృత్తామ+అగ్ని= అశ్యత్తామ అనే దావాగ్ని; భీమ+అస్త్ర శిఖలన్‌= భయంకర అస్త్రములనే 
జ్యాలలతో; ధర్మతనయ+అనుచరస్తోమ+అటవిన్‌= ధర్మజుడి అనుచరుల సముదాయమనే అడవిని; ఒక ద్రేల్మిడిన్‌= క్షణంలో; 
దహించెన్‌= దహించింది; ఆమెయి= ఆ తీరు; జన విస్మయ+ఆవహంబు+అయ్యెన్‌= చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. 


తాత్పర్యం: ఓ రాజా! అశ్వత్భామ అనే దావాగ్ని, భయంకరా[స్తాలనే మంటలతో, ధర్మరాజు అనుచరసమూహం అనే 
అడవిని ఒక్క క్షణంలో దహించివేయగా అది చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. 


విశేషం: అలం: రూపకం. 


వ. అప్పడు కురురాజు పాండవుల నాచార్య నందనుచేతం దెగినవారలంగా' దలంచె నంత. దణిమి 
యుధిష్టిరుండు ప్రచండ కాండంబుల నవ్విప్రవరుం బీడితుం జేసి. 261 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కురురాజు= దుర్యోధనుడు; పాండవులను= పాండవులను; ఆచార్య నందనుచేతన్‌= 
అశృత్థామచేత; తెగినవారలన్‌+కాన్‌+తలంచెన్‌= చంపబడ్డవారుగా భావించాడు; అంతన్‌= అప్పుడు; యుధిస్టిరుండు= ధర్మరాజు; 
తజిమి= వెంబడించి; ఆ+విప్రవరున్‌= ఆ (బ్రాహ్మణ్రేష్ణుడైన అశ్యృత్తామను; ప్రచండ కాండంబులన్‌= తీక్షణమైన బాణాలతో; 
పీడిత్రున్‌+చేసి= నొప్పించి. 


తాత్పర్యం: అప్పుడు పాండవులు అశృత్తామచేత సంహరించబడ్డారని దుర్యోధనుడు సంతోషించాడు. ఇంతలోనే 
ధర్మరాజు అశ్వత్చామను తరుముతూ వాడిబాణాలతో నొప్పించి. 


సీ,  అలవును వెరవును గలవు కృతాస్తుండ । వని నిన్ను నెటుంగుదు; నైన నెల్ల 
సొంపు పార్షతునకు( జూపనోపిన( దెల్ల । మగు; నది యట్లుండె; నరయ నీకు 
నెయ్యంబు వాటించునేర్పు కృతజ్ఞత । యనునివి లేవు; బ్రాహ్మణుండు దపము 
దమమును గల్లు వర్తనమున నుండుంగా । కని సేయునే? యెంత యడిచిపడిన( 


ఆ. బడితిగాని యడ్డపడలేవు కౌరవ । కులము నెల్లభంగి గెలుతు మేము 
నీవ చూడి ననుడు నా వీరు డేమియు । ననక నగుచు€ బటిపె నంపవెల్లి. 262 


ప్రతిపదార్థం: అలవును, వెరవును, గలవు= బలం ఉపాయం నీలో ఉన్నాయి; నిన్నున్‌= నిన్ను; కృత+అ|స్తుండవు+అని= 
అ(స్తాలలో ఆరితేరినవాడవని; ఎణుంగుదున్‌= నాకు తెలుసు; ఐనన్‌= అయినా; ఎల్లసొంపు= నీ గొప్పతనం; పార్షత్రునకున్‌= 
ధృష్టద్యుమ్నుడికి; చూపన్‌+ఓపినన్‌+తెల్లము+అగున్‌= చూపినప్పుడే తెలుస్తుంది; అది+అట్టు+ఉండెన్‌= ఆ సంగతి అట్లా 
ఉంచుము; అరయన్‌= చూడగా; నీకున్‌; నెయ్యంబు+పాటించునేర్పు= స్నేహాన్ని పాటించే తెలివి; కృతజ్ఞత+అను+ఇవిలేవు= 
కృతజ్ఞతాభావం అనేవి లేవు; బ్రాహ్మణుండు= ద్విజుడు; తపము దమమును గల్లు వర్తనమునన్‌ ఉండున్‌+కాక= తపస్సు, 
సంయమనంతో కూడిన (ప్రవర్తన కల్గిఉంటాడు కాని; అనిచేయునే?= యుద్దం చేస్తాడా?; ఎంత+అడిచి పడినన్‌+పడితి(వి)+ 
కాని= ఎంత మిడిసిపడినా పడ్డావుగాని; అడ్డపడలేవు= మా విజృంభణాన్ని నిలువరింపలేవు. (కౌరవులను కాచుకొనలేవు); 
కౌరవకులమున్‌= కౌరవసమూహాన్ని; నీవు+అ చూడన్‌= నీవే చూడగా; ఏము, ఎల్లభంగి(న) గెలుతుము= మేము ఏ 
విధంగానైనా జయిస్తాము; అనుడున్‌= అనగా; ఆ వీరుండు= అశృత్త్థామ; ఏమియున్‌+అనక= బదులు పలుకకుండా; 
నగుచున్‌= నవ్వుతూ; అంపవెల్లిన్‌= బాణవర్షాన్ని; పజపెన్‌= గుప్పించాడు. 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “నివు బలం, చాతుర్యం కలవాడవని అస్త్రవిశారదుడవని నాకు తెలుసు. కాని సేనాధిపతి అయిన 
ధృష్టద్యుమ్నుడి ముందు నీ పరాక్రమం చూపినప్పుడే నీ గొప్పతనమంతా అందరికీ గోచరం అవుతుంది. అయినా 
నీలో స్నేహభావం, కృతజ్ఞత అనేవే లేవు. బ్రాహ్మణుడైనవాడు తపస్సుతో కాలం గడుపుతూ ని[గ్రహవంతుడై 
ఉండాలి కాని, గర్వంతో యుద్దం చేయడు. నీవు యుద్దం చేసినా మాకు అడ్డుగా నిలువలేవు. కౌరవులను మేము 
గెల్చి తీరుతాం” అని ధర్మరాజు అన్న మాటలకు బదులు చెప్పకుండా అశృత్తామ బాణవర్షం కురిపించాడు. 


వ. ఆ వెల్లికి నోర్వలేక యా భూవిభుండు దొలంగి; ని ట్లంతటి మానిసిం గెలిచినవాందై నిలిచి నిజపార్మ్వంబుల 
మూంకలం గనుంగొని గురుపుత్రుండు గ్రూర విహారంబునకు నమరి మెటిసె; మారుతితోడం బోరు కర్ణ్టుండు 
దదనుచరంబులగు కరూశ చేది సృంజయ పుంజంబులుం దన్ను(బొదివిన నబ్బలంబునకు బాహుబలంబు 
సూపుచుండ నతని విడిచి యా భీమసేనుండు గౌరవసేనపయిం గవిసి కనుపుగొట్టె; నా రాధేయ వృకోదరుల 
మునుములు ధనంజయ మునుము భంగిం బ్రజాక్షయం బగుచుండె; నీ దుర్మంత్రంబున ననేకులకుం 
బొలియవలసె; నయ్యవసరంబున. 263 


ప్రతిపదార్థం: ఆ వెల్లికిన్‌+ఓర్వలేక= ఆ బాణప్రవాహానికి తట్టుకొనలేక; ఆ భూవిభుండు తొలంగెన్‌= ధర్మరాజు వెనుదిరిగాడు; 
ఇట్టు= ఈ విధంగా; అంతటి మానిసిన్‌= వీరుడైన ధర్మజుడిని; గెలిచినవాండు+ఐ నిలిచి= జయించి నిలిచి; గురుపుత్రుండు= 
అశ్యృత్థామ; నిజ పార్వ్యంబుల మూంకలన్‌+కనుంొని= తన (ప్రక్కనున్న సైనికులను చూచి; (క్రూరవిహారంబునకున్‌= 
ఘోరయుద్దానికి; అమరి మెజసెన్‌= సిద్దమై ఒప్పారాడు; మారుతితోడన్‌+పోరు, కర్గుండు= భీముడితో యుద్దం చేస్తున్న 
కర్ణుడు; తద్‌+అనుచరంబులు+అగు= అతడికి సహాయులైన; కరూశ, చేది, సృంజయ, పుంజంబులున్‌= కరూశచేది దేశీయుల 
సృంజయుడి సైన్యసమూహాలు; తన్నున్‌+పొదివినన్‌= తనను చుట్టుముట్టగా; ఆ బలంబునకున్‌= ఆ సైన్యాలకు; బాహుబలంబు, 
చూపుచుండన్‌= తన భుజబలాన్ని చవిచూపుతూ ఉండగా; ఆ భీమసేనుండు= భీముడు; అతనిన్‌ విడిచి= కర్షుడిని వదలి; 
కౌరవసేనపయిన్‌+కవిసి= కౌరవసేనను తాకి; కనుపుకొట్టెన్‌= క్షోభపెట్టాడు; ఆ, రాధేయ, వృకోదరుల మునుములు= కర్ణ 
భీముల ముందున్న సేనలు; ధనంజయు, మునుము భంగిన్‌= అర్జునుడి ముందున్న సేనవలె; ప్రజాక్షయంబు+అగుచుండె= 
జననాశం పొందసాగింది; నీ దుర్మం(త్రంబునన్‌= నీ కుటిలనీతివల్ల; అనేకులకున్‌+పొలియన్‌ వలసెన్‌= ఎందరో చావవలసి 
వచ్చింది; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ బాణప్రవాహానికి తట్టుకోలేక ధర్మరాజు ప్రక్కకు తప్పుకొన్నాడు. ఈ విధంగా ధర్మరాజంతటి 
వానిని గెలిచిన అశృత్తామ, తన ప్రక్కల ఉన్న సైన్యాలను చూచి ఘోరయుద్దానికి సిద్దమై నిలిచాడు. భీముడితో 
పోరాడుతున్న కర్గుడు, భీముడికి సహాయంగా ఉన్న కరూశ, చేదిదేశాల సైన్యాలు, సృంజయుడి సైన్యం తన్ను 
చుట్టుముట్టగా, ఆ బలగాలకు తనబాహుబలం చవిచూపుతుండగా, భీముడు కర్గుని వదలి కౌరవసైన్యం మీదికి 
విజృంభించి క్షోభపెట్టాడు. ఆ కర్షుడి ముందు భీముడి ముందు ఉన్న సైన్యాలు, అర్జునుడి ముందున్న సైన్యం వలె 
నశించసాగింది. ధృతరాష్ట్ర మహారాజా! నీ కుటిలనీతివల్లనే ఇంత జనక్షయం. 


విశేషం: కరూశదేశానికి దంతవక్రుడు, చేదిదేశానికి శిశుపాలుడు రాజులు, సృంజయుడు సువర్లస్టీవి తండ్రి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 257 


(ఈక 


కవలతో( బెనంగెడు కౌరవనాథు€ డ । న్నకులు నంగంబున నవ శరములు 

సొనిపి యా సహదేవు కనకపు సిడము ద్రుం । చిన, వార లిరువురు నెనిమిదింట. 
బది తూపులను నొంప.; బతి రెండు విండులు€ । దునుమాడుటయు నన్యధనువు లెత్తి 
యన్నయు. దమ్ముండు( దన్ను బెక్కమ్ముల€ । బొదివినం గనలి యా భూవిభుండు 


తే. వారి దివ్యాస్త్రముల( గప్పు ఘోరభంగి । గాంచి జను లక్కుమారులు గాలవశత. 
బొందుదుర కా€ దలంప నప్పుడు గడంగి | యడ్డపడియె ధృష్టద్యుమ్ను! డతి రయమున. 264 


ప్రతిపదార్థం: కవలతోన్‌= నకుల సహదేవులతో; పెనగౌడు కౌరవనాథు(డు= పోరుతున్న దుర్యోధనుడు; ఆ+నకులు+ 
అంగంబునన్‌= ఆ నకులుడి దేహంలో; నవ శరములు చొనిపి= తొమ్మిది బాణాలు నాటి; ఆ, సహదేవు, కనకపు, సిడము, 
తుంచినన్‌= ఆ సహదేవుడి బంగారుధ్వజం ఖండించగా; వారలు+ఇరువురున్‌= నకుల సహదేవులిద్దరు; ఎనిమిదింటన్‌ 
పదితూపులను నొంపన్‌= వరుసగా ఎనిమిది పది బాణాలతో నొప్పించగా; పతి= దుర్యోధనుడు; రెండువిండులున్‌ తునుము+ 
ఆడుటయున్‌= ఇద్దరి ధనుస్సులు రెండింటిని ఖండించగా; అన్నయున్‌+తమ్ముండున్‌= నకుల సహదేవులు; అన్యధనువులు+ 
ఎత్తి= వేరే విల్లులు చేపట్టి; తన్నున్‌+పెక్కు+అమ్ములన్‌+పొదివినన్‌= తనను పెక్కు బాణాలతో ఆక్రమించగా; ఆ భూవిభుండు= 
కౌరవరాజు; కనలి= కోపించి; వారిన్‌ దివ్య+అస్త్రములన్‌+కప్పు= వారిద్దరిని దివ్యాస్తాలతో ముంచుతున్న; ఘోరభంగి కాంచి= 
భయంగొల్సే విధం చూచి; జనులు= చూపరులు; ఆ+కుమారులు= నకుల సహదేవులు; కాలవశతన్‌+పొందుదుర కాన్‌+తలంపన్‌= 
మృత్యువు పాలగుదు రని భావించగా; అప్పుడు= ఆ సమయంలో; కడంగి= పూనుకొని; ధృష్టద్యుమ్నుండు; అతి రయమునన్‌= 
కడువేగంతో; అడ్డపడియెన్‌= అడ్డుకొన్నాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులతో యుద్దం చేస్తున్న దుర్యోధనుడు, నకులుడి దేహాన తొమ్మిదిబాణాలు నాటి, 
సహదేవుడి బంగారు ధ్వజాన్ని ఖండించగా, ఆ అన్నదమ్ములిద్దరు వరుసగా ఎనిమిది, పది బాణాలతో దుర్యోధనుని 
నొప్పించారు. దుర్యోధనుడు ఆ యిద్దరి ధనుస్సులను ఖండించాడు. అప్పుడు ఆ యిద్దరు వేరే విలులు చేపటి అనేక 

© (శాల [yp లు 
బాణాలతో దుర్యోధనుని నొప్పించారు. దుర్యోధనుడు ఆ(గ్రహించి ఆ యిద్దరిని దివ్యాస్తాలతో ముంచుతున్న 
భయంకరపద్దతిని చూచి, జనులంతా నకుల సహదేవులు మృత్యువాత పడ్డారని భావించారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు 
పూనుకొని అమితవేగంగా అడ్డుపడ్డాడు. 


వ. ఇట్లు పాండవ సేనాపతి భూనాథుం దా(కి యేసిన నతండు. 265 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ సేనాపతి= ధృష్టద్యుమ్నుడు; భూనాథున్‌+తాంకి+ఏసినన్‌= దుర్యోధనుడిని 
ఎదుర్కొని బాణాలు ప్రయోగించగా; అతండు= దుర్యోధనుడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని బాణాలు వేయగా అతడు. 
ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుం దాశి విరథుని. జేయుట (సం. 8-40-21) 


ఆ. ఇరువదేను నిశిత శరముల నొప్పింప । నలిగి యాత. డతని యంగకముల 
నటువదేను తూపు లడరింప నటికె న । క్క్కౌరవేశ్వరుండు గార్ముకంబు. 266 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇరువది+ఏను నిశిత, శరములన్‌, నొప్పింపన్‌= ఇరవై అయిదు బాణాలతో బాధించగా; ఆతండు= ధృష్టద్యుమ్నుడు; 
అలిగి= కోపించి; అతని అంగకములన్‌= దుర్యోధనుడి అంగాలపై; అజువది+ఏను తూపులు+అడరింపన్‌= అరవై అయిదు 
బాణాలు వేయగా; ఆ+కౌరవ+ఈశ్వరుండు= ఆ దుర్యోధనుడు; కార్ముకంబు= అతడి ధనుస్సును; నజుకెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి పై ఇరవైఅయిదు బాణాలు వేయగా, అతడు కోపించి బదులుగా అరవై 
అయిదు బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు అతడి వింటిని ఖండించాడు. 


మ. బలువి ల్లుగ్రత నెత్తి యొక్క మొగి నప్పాంచాలవర్యుండు దీ 

పులు గ్రమ్మం బదియేను మార్గణము లా భూమీశుపై నేసినం 

గలయం బూచిన కింశుకంబు చెలు వంగం బొంద. దచ్చాపముం 

బెలుచం ద్రుంచి యతండు ఫాలమున గుప్పించెన్‌ దశోగ్రాస్త్రముల్‌. 267 
ప్రతిపదార్థం: ఆ+పాంచాలవర్యుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; బలువిల్లు+ఉ(గ్రతన్‌+ఎత్తి= బలిష్టమైన విల్లును భయంకరంగా 
ఎత్తి; దీప్తులు (క్రమ్మన్‌= కాంతులు ప్రసరించగా, ఒక్క మొగిన్‌= ఒక్కసారిగా; పది+ఏను, మార్గణములు= పదునైదు బాణాలు; 
ఆ భూమి+ఈశుపైన్‌+ఏసినన్‌= దుర్యోధనుడిపై వేయగా; అతండు= అతడు; అంగంబు= తన శరీరం; కలయన్‌+పూచిన, 
కింశుకంబు చెలువు= నిలువెల్లా పూచిన మోదుగు అందం; ఒందన్‌= పొందగా; తద్‌+చాపమున్‌= ధృష్టద్యుమ్నుడి విల్లును; 
పెలుచన్‌+(త్రుంచి= కోపంతో విరిచి; ఫాలమునన్‌= నొసటిపై; దశ+ఉ([గ్ర+అస్త్రముల్‌= పది భయంకర అస్త్రాలను; గుప్పించెన్‌= 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు బలమైన విల్లు చేబూని దుర్యోధనుడిపై ఒక్కసారిగా పదిహేను బాణాలు గుప్పించాడు. 
శరీరం పూచిన మోదుగు అందాన్ని పొందగా అతడు కోపించి ధృష్టద్యుమ్నుడి ధనుస్సును ఖండించి అతడి నొసటిపై 
పది అస్త్రాలను ప్రయోగించాడు. 


క కాలాయసనారాచము । లోలి నుదుట నాటి యున్న నొప్పారెం బాం 
చాలవరు ముఖము మధుకర । మాలికచే. బొలుచు తమ్మి మాడ్కిం జూడన్‌. 268 
ప్రతిపదార్థం: కాల+ఆయస నారాచములు= నల్లనైన ఇనుపబాణాలు; ఓలిన్‌ నుదుట నాటి ఉన్నన్‌= వరుసగా ఫాలభాగము 


నందు నాటుకొనగా; పాంచాలవరుముఖము= ధృష్టద్యుమ్నుడి ముఖం; చూడన్‌= చూడగా; మధుకర మాలికచేన్‌+పొలుచు, 
తమ్మి, మాడ్కిన్‌= తుమ్మెదల వరుసతో కూడిన పద్మంవలె; ఒప్పారెన్‌= అందంగా ఒప్పింది. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడి నొసటిపై నాటిన నల్లని ఇనుపబాణాలతో అతడి ముఖం, తుమ్మెదల గుంపు వాలిన 
పద్మంవలె ఒప్పారింది. 


విశేషం: అలం: ఉపమ. 


సీ, కనలి యవ్వీరుండు గార్ముకాంతరమున( । గ్రూర భల్లంబుల ఘోటకముల 
సారథి. జాపంబు. దేరును గొడుగును | దునుమాడంగా భవత్సుత్రు. డేపు 
గుందక శక్తి నిగుడ్వంగం ద్రుంచె నే । డ్రె గృపాణము గొన నుటుము సేసె; 
గద యెత్తం బథియలు గావించె; నుబ్ది ర | తమయాహి కేతువు నటికి వైచె; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 259 


తే. _ నిట్లు హయసూత కోదండహీను దళిత । రథుని విగతాతపత్రు నిర్ణగ్న శక్తి 

ఖడ్గ ముద్గర కేతు విఖండితాపి । ధాను జేసి నప్పార్షతుం డా నరేంద్రు. 269 
ప్రతిపదార్థం: ఆ+వీరుండు= ధృష్టద్యుమ్నుడు; కనలి= కోపించి; కార్ముక+అంతరమునన్‌= మరొక ధనువుతో; క్రూరభల్లంబులన్‌= 
వాడియెన బాణాలతో; ఘోటకములన్‌= గుర్రాలను; సారథిన్‌, చాపంబున్‌= రథసారథిని ధనుస్సును; తేరును గొడుగును= 
రథాన్ని, గొడుగును; తునుమాడంగాన్‌= ఖండించగా; భవత్‌+పుత్రుడు= నీ కుమారుడు (దుర్యోధనుడు); ఏపు, కుందక= 
అతిశయం తగ్గక; ఏడ్పెణన్‌= పరాక్రమంతో; శక్తి నిగుడ్పంగన్‌+త్రుంచెన్‌= బల్లెము నెత్తగా దానిని ఖండించాడు; కృపాణము+ 
కొనన్‌= కత్తి చేబూనగా; నుణుముచేసెన్‌= పొడిచేశాడు; గద ఎత్తన్‌+పజీయలు కావించెన్‌= గద తీసుకోగా దాన్ని బద్దలు 
చేశాడు; ఉబ్బి= ఉప్పొంగి; రత్సమయ+అహికేతువు= రత్నమయమైన సర్పధ్వజాన్ని; నజకివైచెన్‌= విరిచాడు; ఇట్టు= ఇట్టా; 
ఆ+పార్షతుండు= ధృష్టద్యుమ్నుడు; ఆ నరేంద్రున్‌= దుర్యోధనుడిని; హయ, సూత, కోదండ, హీనున్‌= అశ్వాలు సారథి విల్లు 
లేనివాడిగా; దళిత రథుని= రథహీనునిగా; నిర్భగ్న, శక్తి ఖడ్గ, ముద్గర, కేతున్‌= భగ్నం చేయబడిన ఈటె కత్తి ఇనుపగుదియ 
ధ్వజం కలవాడిగా; విఖండిత+అపిధానున్‌+చేసెన్‌= ఖండించబడిన కవచం కలవాడిగా చేశాడు. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడు కోపించి వేరొక విల్లు తీసుకొని, వాడిబాణాలతో దుర్యోధనుడి గుర్రాలను, సారథిని, 
ధనుస్సును, రథాన్ని, ఛత్రాన్ని ఖండించగా, నీ కుమారుడు గర్వం తగ్గక బల్లెం ఎత్తగానే దాన్ని ఖండించాడు. 
పరాక్రమంతో ఖడ్గాన్ని చేపట్టగా, దాన్ని పొడి చేశాడు. గదను తీసుకోగా దాన్ని బ్రద్దలు చేశాడు. పెల్లుబికి రశ్ళమయమైన 
సర్పధ్వజాన్ని నరికివేశాడు. ఈ విధంగా ఆ ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి రథాశ్యసూత కోదండ విహీనునిగా చేసి, 
అతని ఈటెను, కత్తిని, ఖడ్గాన్ని, ముద్గరాన్ని, ధ్వజాన్ని, కవచాన్ని కూడా ఖండించాడు. 


తే. వికల సాధను( దైన యవ్విభుని నతని | తమ్ము. డగు దండధారుండు దనదు తేరి 

మీ(ద నిడుకొని శత్రు సమీప భూమి | వాయం.. గొనిపోయె జూచి రాధేయు. డపుడు. 270 
ప్రతిపదార్థం: వికల సాధను(డు+ఐన ఆ+విభునిన్‌= అన్ని సాధనాలు కోల్పోయిన ఆ దుర్యోధనుని; అతని తమ్ము(డు+ 
అగు దండధారుండు= అతడి సోదరుడైన దండధారుడు; తనదు తేరిమీందన్‌+ఇడుకొని= తన రథంపై చేర్చుకొని; శత్రుసమీప 
భూమి+పాయన్‌+కొనిపోయెన్‌= శత్రుభూమికి దూరంగా తీసికొనివెళ్ళాడు; రాధేయు(డు= కర్షుడు; చూచి= అది చూచి; 
అపుడు. 


తాత్పర్యం: అన్ని సాధనాలూ కోల్పోయిన దుర్యోధనుని అతడి సోదరుడు తన రథంమఘీదికి లాగికొని యుద్ధభూమి 
నుంచి దూరంగా తీసికొనివెళ్ళాడు. అది చూచిన కర్టుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క శినివంశవరునితోడం । బెనంగి పెన(గి యతని విడిచి పెలుచ ద్రుపదనం 
దనుని రథమునకు నెదురుగ6 । దన యరదము సనగ నిచ్చె ధరణీనాథా! 271 


ప్రతిపదార్థం: ధరణీనాథా= ధృతరాష్ట్ర మహారాజా!; శినివంశవరునితోడన్‌+పెనంగి పెనంగి= సాత్యకితో పోరాడి పోరాడి; 
అతనిన్‌ విడిచి= అతడిని వదలి; పెలుచన్‌= అతిశయంతో; (ద్రుపదనందనుని రథమునకున్‌+ఎదురుగన్‌= ధృష్టద్యుమ్నుడి 
రథానికి ఎదురుగా; తన అరదము చనయణన్‌+ఇచ్చెన్‌= తన రథాన్ని పోనిచ్చాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకితో పోరాడుతున్న కర్గుడు అతడిని విడిచి ధృష్టద్యుమ్నుడి రథానికి 
ఎదురుగా తన రథాన్ని పోనిచ్చాడు. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ సాత్యకియును శరంబులు గురియుచు( దోన తవిలె; నుభయసేనాపతులగు నా సూతనందన ధృష్టద్యుమ్ను 
లట్లు దార్కొనిన నయ్యిరువా(గునందు నొక్కరుండైన నోలమాసగొనక కడంగినం బోరు ఘఫోరంబయ్యె 
నట్టియెడ బాంచాలకుమారులు వ్యాఘ్రుకేతు సుశర్మ శుక్ల చిత్రోగ్రాయుధులును, జయరోచమాన 
సింహసేనులును, బలుదేరుల మొత్తంబులతో. దన్నుం గవిసినం గర్టుం డయ్యెనమండ్రు వీరుల నెనిమిది 
భల్లంబులం దునిమి, తత్సహచరుల బహుసహస్ర రథికుల సమయించినం జేది రథిక ప్రవరులు జిష్టు 
జిష్టు కర్మ దేవాపిభద్రులును దండ చిత్ర చిత్రాయుధులును హరిసింహ కేతు రోచమాన శలభులును 
సబలంబుగా6 దలపడిన నా పదునొక్కొండ్ర నొక్కపెట్ట బెట్టిదంపు టంపటి పాలుచేసి మజియును 
బిరుదులయి పయింబడిన దొరలను వారి పరివారంబులను వసుధం గూల్చియు నలంచియుం 
గలంచియుం గడిమి మెజియుచు నిట్టిచందంబు భీష్మద్రోణులయందు. జూడమని జనంబులు వెక్కసపడ 
వివిధ సమరవిహారంబు సలిపి, వెండియు. 272 


ప్రతిపదార్థం: సాత్యకియును= సాత్యకికూడా; శరంబులు కురియుచున్‌= బాణాలు కురిపిస్తూ; తోన తవిలెన్‌= వెంటపడ్డాడు; 
ఉభయ సేనాపతులు+అగు= ఉభయపక్షాలకు సేనాధిపతులైన; ఆ సూతనందన ధృష్టద్యుమ్నులు= కర్ల ధృష్టద్యుమ్నులు; అట్టు 
తార్కొనినన్‌= ఆ విధంగా తలపడగా; ఆ+ఇరువాంగునందున్‌= ఆ రెండు పక్షాలలో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కరు కూడా; 
ఓలము+ఆసగొనక= దేహరక్షణకు ఆశపడకుండా; కడంగినన్‌+పోరు ఘోరంబు+అయ్యెన్‌= పూనుకోగా యుద్దం తీవ్రమైంది; 
అట్టిఎడన్‌+పాంచాలకుమారులు= అప్పుడు పాంచాల కుమారులైన; వ్యాఘ్రకేతు సుశర్మ శుక చిత్ర+ఉగ్రాయుధులును= 
వ్యాఘుకేతు సుశర్మ శుక్టుడు, చిత్రుడు, ఉగ్రాయుధుడు; జయరోచమాన సింహసేనులును= జయుడు రోచమానుడు 
సింహసేనుడు అనేవారు; పలుతేరుల మొత్తంబులతోన్‌= అనేక రథ సమూహాలతో; తన్నున్‌+కవిసినన్‌= తనతో తలపడగా; 
ర్లుండు+ఆ+ఎనమం॥డ్రు వీరులన్‌= కర్షుడు ఆ ఎనిమిదిమంది వీరులను; ఎనిమిది భల్లంబులన్‌+తునిమి= ఎనిమిది 
ల్లైములతో చంపి; తద్‌+సహచరుల బహు సహస్ర రథికులన్‌= వారి అనుచరులైన వేలమంది వీరులను; సమయించినన్‌= 
౦హరించగా; చేది రథిక (ప్రవరులు= చేది దేశవీరులైన; జిము బిష్టుకర్మ దేవాపి భద్రులును; దండచిత్ర చిత్రాయుధులును; 
హరిసింహకేతు రోచమాన శలభులును; సబలంబుగాన్‌+తలపడినన్‌= తమ సైన్యాలతో ఎదుర్కొనగా; ఆ పదునొక్కం|డ్రన్‌+ 
ఒక్కపెట్టన్‌= ఆ పదకొండుమంది వీరులను ఒకేసారి; బెట్టిదంపు+అంపరపాలు చేసి= (క్రూరబాణాలకు గురిచేసి; మజియును 
బిరుదులయి= ఇంకా వీరులై; పయిన్‌+పడిన దొరలను= తనపైకి వచ్చిన రాజులను; వారి పరివారంబులను= వారి 
సైన్యాలను; వసుధన్‌+కూల్చియున్‌= నేలపై కూల్చియు; నలంచియున్‌+కలంచియున్‌= అలయించి కలతపెట్టియు; కడిమి 
మెజయుచున్‌= పరా(క్రమంతో (ప్రకాశిస్తూ; ఇట్టి చందంబు భీష్మ(ద్రోణులయందున్‌+చూడము= ఇటువంటి పరాక్రమం 
భీష్మద్రోణాచార్యులయందుకూడా చూడము; అని జనంబులు వెక్కస పడన్‌= అని జనులంతా ఆశ్చర్యపడగా; వివిధ సమర 
విహారంబు సలిపి= పెక్కు తీరులుగా యుద్దం చేసి; వెండియున్‌= ఇంకా. 


క 
బ 
స 


తాత్సర్యం: సాత్యకికూడా బాణాలు కురిపిస్తూ, అతడి వెంటపడ్డాడు. పాండవ కౌరవ సేనాపతులైన ధృష్టద్యుమ్న 
కర్ణులు తలపడగా ఇరుపక్షాలవారూ ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్దానికి పూనుకోగా పోరు తీవ్రమైంది. 
పాంచాలకుమారులు ఎనిమిదిమంది రథసైన్యంతో వచ్చి తనను ఎదుర్కొనగా, కర్టుడు వారిని సంహరించాడు. వారి 
సహచరులు వేలమంది వీరులను కూడా అంతం చేశాడు. చేది దేశవీరులు పదకొండుమంది ఎదుర్కోగా ఆ 
పదకొండుమందిని వారి అనుచరులను బాణాలతో కూల్చాడు. ఇంకా వీరులైన పెక్కుమంది రాజులు, వారి సేనలు 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 261 


తనపైకిరాగా అందరిని సంహరించి పరాక్రమంతో ప్రకాశించాడు. ఇంతటి పరాక్రమం భీష్మ ద్రోణుల్లో కూడ 
చూడలేదని జనం ఆశ్చ్ళర్యపడగా కర్గుడు అనేకవిధాల యుద్దవిహారం చేసి, ఇంకా..... 


సీ, సెంహంబుబారి. జొచ్చిన గజంబుల భంగి. । బులి కగ్గమైన జింకల విధమున, 
జ్వలనంబు. గిట్టిన శలభంబులట్లుం బాం । చాల యోధులు. జేది సైనికులును 
దను దాంశకి పొలియ రాధాతనూభవు( । డని దనివోక ధర్మనందనుని యున్న 
చక్కటి కడర ధృష్టద్యుమ్నుండును ద్రౌప । దీపుత్రులును సహదేవుండును శి 


తే. ఖండియును సాత్యకియు నకులుండు జేయ । గల మహీశులు. బొదివి రక్కర్ణు; నతండు 
పెక్కు పాములు వొదివిన€ బెనంగు గరుడు । ననువు దోంపగ. బోరాడె మనుజనాథ! 273 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ధృతరాష్ట్ర మహారాజా!; పాంచాలయోధులున్‌+చేది సైనికులును= పాంచాల చేదివీరులు; 
సింహంబు బారిన్‌, చొచ్చిన, గజంబుల, భంగిన్‌= సింహం బారిన పడిన ఏనుగులవలె; పులికిన్‌+అగ్గము+ఐన, జింకల, 
విధమునన్‌= పులి బారిన పడిన బింకలవలె; జ్య్వలనంబున్‌+కిట్టిన, శలభంబులట్టున్‌= అగ్నిని తాకిన మిడుతలవలె; తనున్‌+ 
తాకి పొలియన్‌= తనను ఎదుర్కొని చనిపోగా; రాధాతనూభవు(డు= కర్షుడు; అనిన్‌+తనివోక= ఆ రణంతో తృప్తిచెందక; 
ధర్మనందనుని, ఉన్న చక్కటికిన్‌+అడరన్‌= యుద్దంలో ధర్మరాజు ఉన్న వైపునకు వెళ్ళగా; ధృష్టద్యుమ్ను(డును, (ద్రౌపదీపుత్రులును, 
సహదేవుడును, శిఖండియును, సాత్యకియు, నకులుండున్‌; చేయన్‌+కల మహీశులున్‌= సమర్భులైన రాజులును; ఆ+కర్టున్‌; 
పొదివిరి= ఆ కర్ణుడిని చుట్టిరి; అతండు; పెక్కు, పాములు, పొదివినన్‌= పలుసర్సాలు చుట్టుముట్టగా; పెనంగు గరుడు+అనువు 
తోయంగన్‌= పోరాడు గరుడుడివలె; పోరాడెన్‌= పోరు సలిపాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! పాంచాలయోధులు, చేది సైనికులు కర్ణుని ఎదిరించి, సింహంబారిన పడిన 
ఏనుగులవలె, పులికి చిక్కిన జింకలవలె, నిప్పును తాకిన మిడుతలవలె నశించారు. అయినా కర్ణుడు యుద్దంలో 
తృప్తినొందక, ధర్మరాజు ఉన్న చోటికి వెళ్ళగా - ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, సహదేవుడు, శిఖండి, సాత్యకి, 
నకులుడు, సమర్ధులైన రాజులు అతడిని ఎదుర్కొన్నారు. పెక్కుపాములు చుట్టుముట్టగా పోరాడే గరుడునివలె 
వారితో కర్గుడు పోరాడాడు. 


విశేషం: అలం: మాలోపమ. 


వ. ఆసమయంబున భీమసేను బారింబడిన కౌరవసైన్యంబునం బ్రబల చతురంగంబు లొక్కమొగిన్‌ బడలువడి 
రణాంగణంబు మూసికొనియెం; బెజిమూ(కలు వెజంగునం జెయ్యేది కర ళ్ళడంగిన మున్నీటియ ట్లుండె 
గాండీవి సంశప్తకుల ననేకుల మేటిమగల గీటడంచి హతశేషంబగు బలంబు విచ్చుటయు, వాసుదేవు 
నాలోకించి. 274 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; భీమసేనుబారిన్‌+పడిన= భీముడిబారిని పడిన; కౌరవసైన్యంబునన్‌= కౌరవసేనలో; 
ప్రబల చతురంగంబులు= బలమైన రథ గజ తురగ పదాతులు; ఒక్కమొగిన్‌ బడలువడి= ఒకేసారి అలసిపోయి; రణ+అంగణంబు 
మూసికొనియెన్‌= రణభూమినుండి తొలగారు; పెఅమూంకలు= ఇతర సైన్యాలు; వెజంగునన్‌+చెయ్వు+ఏది= భయంతో 
చేష్టలుడిగి; కరళ్ళు+అడంగిన, మున్నీటిఅట్టు+ఉండెన్‌= అలలు అణగిన సముద్రంవలె గోచరించాయి; గాండీవి= అర్జునుడు; 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంశప్తకులను+అనేకుల మేటిమగలన్‌= (త్రిగర్హ వీరులను అనేక యోధులను; గీటడంచి= సంహరించి; హతశేషంబు+అగు 
బలంబు విచ్చుటయున్‌= చావగా మిగిలిన సేన చెల్లాచెదరు కాగా; వాసుదేవునిన్‌+ఆలోకించి= శ్రీకృష్ణుడిని చూచి. 


తాత్సర్యం: అప్పుడు, భీముడు తలపడగా కౌరవసేనలోని రథ, గజ, తురగ, పదాతులు అలసి రణభూమినుండి 
ఒక్కసారిగ వైదొలగాయి. ఇతర సైన్యాలు భయంతో చేష్టలుడిగి, నిశ్చలమైన సము([ద్రంవలె ఒప్పాయి. అర్జునుడు 
వీరులైన త్రిగర్త యోధులననేకుల సంహరించి, మిగిలిన వీరులు చెల్లాచెదరు కాగా, కృష్ణుడిని చూచి. 


విశేషం: అలం: ఉపమ. అలలు అణగిన సముద్రంవలె విస్తారమైన సైన్యం స్తంభించిపోయింది. 


ఆ. అమరులకు నజయ్యు లగునట్టి సంశప్త । కులు మదీయ బాణ ఘోర భంగి 
కోహటించి పాటుచున్నారు; భీముని । మునుము కౌరవులును మొనయ లేరు. 275 


(ప్రతిపదార్థం: అమరులకును+అజయ్యులు+అగునట్టి సంశప్తకులు= దేవతలు కూడా జయించలేని (త్రిగర్త దేశీయులు; 
మదీయ బాణ ఘోరభంగికిన్‌+ఓహటించి= నా బాణాల తాకిడికి భయపడి; పాణుచున్నారు= పారిపోతున్నారు; భీముని 
మునుము= భీముడి సేనను; కౌరవులును మొనయలేరు= కౌరవులు ఎదుర్కొనజాలరు. 


తాత్సర్యం: దేవతలకు కూడ జయింప సాధ్యంకాని సంశప్తకులు, నా బాణాల ధాటికి నిలువలేక పారిపోతున్నారు. 
కౌరవులు కూడా భీముడి సేనను ఎదుర్కొనలేరు. 


క.  కర్గుం డొక్కరుండును సము । దీర్టుండై సిడము మెబియ[' దిరిగి బలువిడిన్‌ 
ఘూర్ణితము సేసె మనసై । న్యార్రమున మంథనగము నను వమరంగన్‌. 276 
ప్రతిపదార్థం: కర్టుండు+ఒక్కరు(డును= కర్గుడు ఒక్కడు; సముదీర్లుండు+ఐ= మిక్కిలి అధికుడై; సిడము మెజయన్‌= 


ధ్వజం (ప్రకాశించగా; మన సైన్య+అర్లవమునన్‌= మన సైన్య మనెడి సముద్రంలో; మంథనగము+అనువు+ అమరం గన్‌= 
మంథర పర్వతంవలె ఒప్పగా; బలువిడిన్‌ తిరిగి= పరాక్రమంతో తిరిగి; ఘూర్లితము చేసెన్‌= కలచివేశాడు. 


తాత్సర్యం: కర్గుడు ఒక్కడు మిక్కలి అధికుడై తన ధ్వజం ్రకాశిస్తుండగా మన సైన్యసముద్రంలో మంథర 
పర్వతం వలె విహరించి కలత పెట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. “అరదము పోవనిమ్ము రయ మారంగ నాతని దిక్కు నావుడున్‌ 
దరహసితంబుతో నలిననాభుండు భీమునిచేత. బోదు నీ 
శరముల వేండి. గౌరవుల సంగరవాంఛ యడంపు మన్నన 
న్నరుండును నియ్యకొన్న( గురునాథుని యోధులు బెగ్గడిల్లంగన్‌. 277 


ప్రతిపదార్థం: అరదము= రథం; రయమారంగన్‌= త్వరగా; ఆతని దిక్కు= కర్టుడివైపు; పోవనిమ్ము= పోనిమ్ము; నావుడున్‌= 
అని అనగా; నలిననాభు(డు= కృష్ణుడు; దరహసితంబుతోన్‌= చిరునవ్వుతో; కౌరవుల సంగరవాంఛ= కౌరవుల యుద్దవాంఛ; 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 263 


భీముని చేతన్‌+పోదు= భీముడిచేత పోదు; నీ శరములవేడిన్‌= నీబాణాల తాపంతో; అడంపుము+అన్నన్‌= అణచుము అని 
అనగా; ఆ+నరుండునున్‌= అర్జునుడుకూడా; ఇయ్యకొన్నన్‌= దానికి అంగీకరించగా; కురునాథుని, యోధులు, బెగ్గడిల్లంగన్‌= 
దుర్యోధనుడి సైన్యంలోని వీరులు భయపడగా. 


తాత్పర్యం: 'ఆ కర్షుడివైపు రథాన్ని త్వరగా పోనిమ్ము' అని అర్జునుడనగా, 'కౌరవుల యుద్దవాంఛ నీ బాణాల 
తాపం చేత తప్ప భీముడిచేత తీరేది కాదు” అని కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. దానికి అర్జునుడు సరే అనగా 
కౌరవసైన్యం భయపడేటట్టుగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అమ్మురారి ధవళ హయములు మెజయ న । ల్లిక్కు సత్వరముగ దేరు పోవ 
నిచ్చుటయును జూచి విచ్చె నబ్బలము సిం । గంబు( గనిన లేడిగమియు. బోలె. 278 
ప్రతిపదార్థం: ఆ+మురారి= ఆ శ్రీకృష్ణుడు; ధవళ హయములు మెజయన్‌= తెల్లగుర్రాలు ప్రకాశించగా; ఆ+దిక్కు= 


కౌరవసేనవైపు; సత్వరముగన్‌+తేరుపోవనిచ్చుటయును= తేరును వేగంగా పోనివ్వగా; చూచి; సింగంబున్‌+కనిన లేడిగమియున్‌+ 
పోలెన్‌= సింహాన్ని చూచిన లేళ్ళగుంపువలె; ఆ+బలము= ఆ సైన్యం; విచ్చెన్‌= చెదరిపోయింది. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు రథాన్ని కౌరవసేనవైపు మళ్ళించగా, సింహాన్ని చూచి బెదరిన లేళ్ళగుంపువలె ఆ సైన్యం 
చెల్లాచెదరైంది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. అప్పుడు నీ కొడుకు సంశప్తకులం బురికొల్పిన రెండు వేల రథంబులును మున్నూ జేనుంగులును జతుర్దశ 
సహస్ర తురంగంబులును లక్ష ద్వయ పదాతులును నప్పార్దుపయిం గవిసిన, నతండు శింజినీ టంకారంబునం 
బటు శరాసారంబున నింగి నించి పదివేవు రుద్దటక్షత్రియులం బొలియించి, యక్కలనం గాంభోజ బలంబు 
దోంచిన నం దుఠికి తదీయ సైనికుల కరంబులు శిరంబులు నటికిన, నది మహావాతనిహతవిటపంబైన 
యారామంబు చందం బయ్యె; నట్టియెడ. 279 


ప్రతిపదార్థం: అప్పుడు; నీ కొడుకు= దుర్యోధనుడు; సంశప్తకులన్‌+పురికొల్పినన్‌= త్రిగర్తదేశీయులను (ప్రేరేపించగా; రెండువేల 
రథంబులును; మున్నూణు+ఏనుంగులును= మూడువందల గజాలు; చతుర్దశ సహస్ర తురంగంబులును= పద్నాలుగువేల 
గుర్రాలు; లక్షద్వయ పదాతులును= రెండులక్షల కాల్బలం; ఆ+పార్టుపయిన్‌+కవిసినన్‌= ఆ అర్జునుడిపై బడగా; అతండు= 
అర్జునుడు; శింజినీటంకారంబునన్‌= అల్లెత్రాటి ధ్వనితో; పటుశర+ఆసారంబునన్‌= బలమైన బాణాల జడివానతో; నింగి 
నించి= గగనభాగాన్ని నింపి; పదివేవురు+ఉద్భట క్షత్రియులన్‌+పొలియించి= పదివేలమంది క్షత్రియవీరులను చంపి; ఆ+ 
కెలనన్‌= ఆ (ప్రక్కన; కాంభోజ బలంబు తోంచినన్‌= కాంభోజుసైన్యం కనబడగా; అందున్‌+ఉణీకి= అందులో (ప్రవేశించి; 
తదీయ, సైనికుల, కరంబులు, శిరంబులు నజుకినన్‌= ఆ సైనికుల చేతులు, తలలు నరకగా; అది, మహావాత, నిహత= 
అది పెనుగాలికి కూలిన; విటపంబు+ఐన ఆరామంబు చందంబు+అయ్యెను= కొమ్మలుగల తోటవలె ఒప్పింది. 


తాత్పర్యం: అప్పుడు దుర్యోధనుడు త్రిగర్తవీరులను పురికొల్పగా అసంఖ్యాకమైన రథ గజ తురగ పదాతులతో 
అర్జునుడిపై బడగా అతడు బాణవర్షంతో వేలమంది క్షత్రియులను సంహరించి కాంభోజసైన్యంలోనికి చొచ్చి ఆ 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


సైనికుల చేతులు, తలలు నరికాడు. గాలివానకు కూలిన కొమ్మలతో ఉద్యానవనంవలె ఆ ప్రదేశం ఒప్పారింది. ఆ 
సమయంలో. 


విశేషం: అలం: ఉపమ. 


క అడరి సుదక్షిణు తమ్ముడు । గడువడి నేయుటయు, నతని కరశాఖలు గ 

వ్వడి యర్దచంద్రశరముల । వెడంద తూపున శిరంబు వ్రేల్మిడి. ద్రుంచెన్‌. 280 
ప్రతిపదార్థం: సుదక్షిణుతమ్ము(డు= (కాంభోజరాజు) సుదక్షిణుడి సోదరుడు; అడరి= విజృంభించి; కడువడిన్‌+ఏయుటయున్‌= 
తీవ్రవేగంతో బాణాలు వేయగా; కవ్వడి= అర్జునుడు; అర్రచంద్రశరములన్‌= అర్హచం|ద్రాకారంగల బాణాలతో; అతని కరశాఖలు= 


కొమ్మలవంటి అతడి చేతులు; వెడందతూపునన్‌= విశాలబాణంతో; వ్రేల్మిడిన్‌= క్షణంలో; శిరంబు (త్రుంచెన్‌= శిరస్సును 
ఖండించాడు. 


తాత్సర్యం: సుదక్షిణుడి సోదరుడు అర్జునుడిపై వడిగా బాణాలు వేయగా, అర్జునుడు అతడి చేతులను, అర్హచం[ద్రాకార 
బాణాలతో, శిరస్సును విశాలమైన బాణంతో క్షణంలో ఖండించాడు. 


క యవన శక సైన్యములు పై గవిసిన€ దద్రుధిర జలము గాలువలై పా 
అ వెసం బటిపెను వివిధా । స్త్ర వితానము ల కిరీటి ధరణీనాథా! 281 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; యవన శక సైన్యములు; పైన్‌+కవిసినన్‌= పైబడగా; ఆ+కిరీటి= ఆ అర్జునుడు; తద్‌+ 


రుధిరజలము కాలువలై పాజన్‌= వారి రక్తం కాలువలై (ప్రవహించగా; వివిధ+అస్త్రవితానములు= పెక్కు అస్త్రాల సమూహాలు; 
వెసన్‌+పజపెను= వెంటనే ప్రయోగించాడు. 


తాత్పర్యం: యవన శకసైన్యాలు అర్జునుడిపై వచ్చి పడగా, అతడు వివిధఅ[స్తాలు ప్రయోగించి, వారి రక్తం అనే 
నీటిని కాలువలై పారేటట్టు చేశాడు. 


మ. కని సంశప్తకు లేచి యొక్క మొగి నా కౌంతేయునిం జుట్టుము 

ట్టిన సేనాంగ చతుష్టయాంగములు ఖండీభూతముల్‌ సేసె నా 

తని బాగోత్మర వేగ ముత్మట మరుతృంక్రీడ జీమూత పా 

టనముం జేసిన భంగి. జిత్రబల గాధస్ఫూర్తి శోబభిల్లంగన్‌. 282 
ప్రతిపదార్థం: కని= అది చూచి; సంశప్తకులు+ఏచి= (త్రిగర్తీయులు విజృంభించి; ఒక్కమొగిన్‌= ఒక్కసారిగా; ఆ కౌంతేయునిన్‌+ 
చుట్టుముట్టినన్‌= ఆ అర్జునుడిని చుట్టుముట్టగా; ఉత్కట మరుత్‌+సం(క్రీడ= తీవ్రమారుత క్రీడ; జీమూత పాటనమున్‌+ 
చేసిన భంగిన్‌= మేఘాలను చెదరగొట్టినవిధంగా; చిత్రబలగాఢ స్ఫూర్తిశోభిల్ల(గన్‌= అచ్చెరువు గొల్పే బలపరాక్రమం ్రకాశించగా; 
ఆతని బాణ+ఉత్కరవేగము= అర్జునుడి బాణాలవేగం; సేనా+అంగ చతుష్టయ+అంగములు= సేనాంగాలైన నాలుగు 
విభాగాలను (రథ, గజ, తురగ, పదాతి విభాగాలను); ఖండీభూతముల్‌ చేసెన్‌= ఖండాలుగా చేశాడు. 


తాత్పర్యం: సంశప్తకులు ఒక్కుమ్మడిగా అర్జునుడిని చుట్టుముట్టగా, అతడు పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్టు 
బాణవేగంతో వారి చతురంగబలాలను ఖండఖండములు కావించాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 265 
విశేషం: అలం: ఉపమ. 


క. హరి వెరవున ధవళాశ్వ । స్పురణమున రథంబు మెజయ. బొలుపారెడు న 
న్నరు నత్యద్దుత విక్రమ । పరిణతి సూడ6 గనుదోయి పదివేల్‌ వలయున్‌. 283 
ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; వెరవునన్‌= నేర్పుతో; ధవళ+అశ్వ స్ఫురణమునన్‌= తెల్లనిగుర్రాల కాంతితో; రథంబు 


మెజయన్‌= రథం (ప్రకాశించగా; పొలుపారెడు= ఒప్పుతున్న; ఆ+నరు+అతి+అద్భుత విక్రమ పరిణతి= ఆ పార్టుడి అద్భుత 
పరా(క్రమం; చూడన్‌= చూడటానికి; కనుదోయి= కన్నుల జంటలు; పదివేల్‌= పదివేలు; వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: కృష్ణుడు చాతుర్యంతో ధవళాశ్వాలు పూన్చిన రథం మెరయించగా, (ప్రకాశించే పార్భుడి అద్భుత 
పరాక్రమాలు చూడటానికి పదివేల కనులజంటలు కావాలి. 


క నను బోంటుల మనములు మె । చ్చునం గరంగె ననంగ నేల? సురతతి గృష్టా 
ర్లునులం గని దుందుభి ని । స్వనములతోం గురిసె విరుల వాన వొగడుచున్‌. 284 


ప్రతిపదార్థం: సురతతి= దేవతాసమూహం; కృష్ణ+అర్జునులన్‌+కని= కృష్ణార్ణునులను చూచి; పొగడుచున్‌= పొగడుతూ; 
దుందుభి నిస్వనములతోన్‌= జయభేరి ధ్వనులతో; విరుల వాన కురిసెన్‌= పూలవాన కురిసింది; ననుబో(టుల= నాబోటివారి; 
మనములు= మనసులు; మెచ్చునన్‌= (ప్రశంసతో; కరలౌన్‌+అనంగన్‌+ఏల?= కరిగిపోయాయి అని చెప్పటమెందుకు? 


తాత్సర్యం: కృష్ణార్ణునులను చూచి దేవతలు పొగడుతూ జయభేరి ధ్వనుల మధ్య పూలవాన కురిపించారంటే ఇక 
నాబోటి వారి మనసులు (ప్రశంసలతో కరిగాయని వేరే చెప్పటం ఎందుకు? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి, 


వ. అ య్యవసరంబున నాకసంబున నశరీరవాణి యయ్యిరువుర నుద్దేశించి యఖిల జనంబులు నాకర్ణింప 
వీరు చంద్రార్కులం గడచిన కాంతిదీప్తుల నుల్లసిల్లెదరు; తొల్లి యేక రథస్టు లైన బ్రహ్మేశానుల విధంబున 
వెలింగెదరు గంటిరే! వీరలు పరమ మునులగు నారాయణుండును నరుండునుజుండీ యనియె; నిట్లు 
మహనీయాశ్చర్యంబులు గనియును వినియును మాత్సర్యధుర్యుం డగునాచార్యనందనుం డరిగి 
యమ్మహాత్ముల మార్కొని మార్గణోజ్జ్వలం బగు దక్షిణ కరంబున నా ఫల్లును( బిలిచి హాసభాసిత 
ముఖుండగుచు€ గుపితుండగు నతని కిట్లనియె. 285 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆకసంబునన్‌+అశరీరవాణి= ఆకాశమునందు అశరీరవాణి; ఆ+ఇరువురన్‌+ 
ఉద్దేశించి= కృష్ణార్జునుల గురించి; అఖిలజనంబులున్‌+ఆకర్లింపన్‌= సకలజనులు వినేటట్టుగా; వీరు= ఈ ఇద్దరు; చంద్ర+ 
లు జ బం జ్‌ ల 

అర్కులన్‌+కడచిన= చంద్రసూర్యులను మించిన; కాంతిదీప్తులన్‌+ఉల్లసిల్లైదరు= కాంతులతో ప్రకాశిస్తారు; తొల్లి ఏకరథస్టులు+ 

మ నాలి (30) థి 

ఐన= పూర్వం ఒకే రథంపై ఉన్న; బ్రహ్మ+ఈశానుల విధంబునన్‌, వెలింగెదరు= బ్రహ్మమహేశ్వరులవలె ప్రకాశిస్తారు; 
కంటిరే!= చూశారా!; వీరలు= వీరిద్దరు; పరమమునులు+అగు= పరమమునులైన; నారాయణుండును నరుండును చుండీ+ 
అనియెన్‌= నరనారాయణులు సుమా అన్నది; ఇట్టు= ఇట్లా; మహనీయ+ఆశ్చర్యంబులు కనియును వినియును= గొప్ప 
వింతలు చూస్తూ వింటూ కూడా; మాత్సర్య ధుర్యుండు+అగు+ఆచార్యనందనుండు= మత్సర భావాన్ని వహిస్తున్న అశ్వత్తామ; 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


అరిగి+ఆ, మహాత్ములన్‌ మార్కొని= ముందుకు వెళ్ళి వారిని ఎదుర్కొని; మార్గణ+ఉజ్ఞలంబు+అగు దక్షిణ కరంబునన్‌= 
శరాలతో (ప్రకాశిస్తున్న కుడిచేతితో; ఆ ఫల్లునున్‌+పిలిచి= ఆ అర్జునుడిని పిలిచి; హాసభాసితముఖుండు+అగుచున్‌= చిరునవ్వుచేత 
వెలిగిన ముఖం కలవాడై; కుపితుండు+అగు+అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= (క్రోధంతో ఉన్న అతడితో ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: అప్పుడు ఆకాశంలోని అశరీరవాణి కృష్ణార్ణునులిద్దరు చం[ద్రసూర్యులను మించిన కాంతి గలవారని, 
౬౯౦౫ యు 
పూర్వం ఏకరథస్థులైన (బ్రహ్మ రుద్రులని, పరమమునులైన నర నారాయణులని అందరూ వినేటట్టుగా వచించింది. 
ఆ వింతలు చూచి, మాటలు విని కూడా మాత్సర్య(గ్రస్తుడైన అశ్వత్హామ వారి ముందుకు వెళ్ళి, బాణంతో శోభించే 
కుడిచేయినెత్తి, అర్జునుడిని పిలిచి ఇట్టా అన్నాడు: 
జ న 


అశ్వత్త్లామ యర్జునుం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట (సం. 8-40-110) 


క. నను దగియెడు నతిథింగా | మనంబున దలంచి నీవు మన్నించెదవే 
నిని వచ్చెద నీ పాలికి । ననఘా! సంగ్రామ మొసంగు మాతిథ్యముగన్‌. 286 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; ననున్‌+తగియెడు+అతిథిన్‌+కాన్‌= నన్ను తగిన అతిథినిగా; నీవు; మనంబునన్‌ 
తలంచి= మనసులో భావించి; మన్నించెదవేనిని= గౌరవిస్తే కనుక; నీ పాలికిన్‌= నీవద్దకు; వచ్చెదన్‌= వస్తాను; ఆతిథ్యముగన్‌= 
నాకు అతిథ్యంగా; సం[గ్రామము+ఒసంగుము= యుద్దాన్ని ఇమ్ము. 


తాత్పర్యం: నన్ను అతిథినిగా భావించి గౌరవిస్తే నీ దగ్గరకు రాగలను. నాకు యుద్దాన్ని ఆతిథ్యంగా ఇమ్ము. 


ఆ. _ అనిన గృష్టుం జూచి యర్జును డాచార్య । తనయు గెలువ కునికి దైన్య మిపుడు 
సమయం జూడవలయు సంశప్తకులను నీ | మనసు వచ్చు పనికి. బనుపు మనుడు. 287 


ప్రతిపదార్థం: అనినన్‌+కృష్ణున్‌+చూచి= (అశృత్తామ) అనగా కృష్ణుడిని చూచి; అర్జునుండు= పారుడు; ఆచార్య తనయు 
గెలువకునికి= అశ్వత్హామను జయించకపోవటం; దైన్యము= దీనత్వం; ఇపుడు; సంశప్తకులను సమయన్‌+చూడవలయున్‌= 
సంశప్తకులను సంహరించవలసిఉన్నది; నీ మనసువచ్చు పనికిన్‌+పనుపుము+అనుడున్‌= నీకు నచ్చినపనికి నన్ను ఆజ్ఞాపించుము 


అనగా. 


తాత్సర్యం: అశ్వత్థామ మాటలకు అర్జునుడు కృష్ణుడిని చూచి ఇట్టా అన్నాడు: 'అశృత్థామతో పోరి యుదం 
థి జ (ac) లా (53. ణు 
చేయకపోవటం అగౌరవం, కాని సంశప్తకులను కూడా అంతం చేయవలసి ఉన్నది, నీ ఇష్టమైన పనికి నన్ను 


ఆజ్ఞాపించుము. 


ఉ. తేరు మురారి ద్రోణుసుతుదిక్కునకుం జననిచ్చి 'మేలు మేల్‌ 
పోరు బుణంబు దీర్డు కురుభూపతికిన్‌; నరబాహులీలకు 
నెరణ గల్లి నిల్వు' మనినన్‌ విని 'యట్టుల కాకి యంచు న 
వ్వీరుండు షష్టిబాణముల వెన్నుని నేసి నుదగ్రుండై వెసన్‌. 288 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 267 


ప్రతిపదార్థం: మురారి= కృష్ణుడు; తేరు= రథాన్ని; ద్రోణుసుతు, దిక్కునకున్‌= అశ్వత్భామవైపునకు; చనన్‌+ఇచ్చి= వెళ్ళనిచ్చి; 
మేలు మేల్‌= సెబాసు; కురుభూపతికిన్‌= దుర్యోధనుడికి; పోరు= నీవు చేసే పోరాటం; బుణంబు తీర్చు= రుణంతీరుస్తుంది; 
నరబాహులీలకున్‌= అర్జునుడి బాహుబలానికి; సైరణగల్గి నిల్వుము+అనినన్‌= సహించి నిలువుము అనగా; ఆ+వీరు(డు= 
అశ్యత్తామ; అట్టులు కాక అంచున్‌= అట్టే అగునని అంటూ; ఉద(గ్రుడు+ఐ= భయంకరరూపుడై; వెసన్‌= వెంటనే; పష్టిబాణములన్‌= 
అరవైబాణాలు; వెన్నునిన్‌+ఏసెన్‌= కృష్ణుడిపై ప్రయోగించాడు. 


తాత్పర్యం: కృష్ణుడు అశ్వత్భామవైపు రథాన్ని మరలించి మేలు! మేలు! “దుర్యోధనుడి రుణం తీరేటట్టుగా పోరు 
సలుపుము. అర్జునుడి తాకిడికి తట్టుకొని నిలబడుము* అనగా అతడు సరే అంటూ తత్‌క్షణమే కృష్ణుడి పై అరవై 


బాణాలు వేశాడు. 


ఉ. అమ్ములు మూండు పార్టుతను వాడంగ నేసిన ద్రుంచివైచె. జా 
ప మృతం డమ్మహాద్విజుండు భారవహమ్మగు నొండు విల్లు శీ 
ఘ్రమ్మున నెత్తి చేతులను గాళ్ళను మోమున వింటి కొమ్మునం 
గ్రమ్మిన భంగిగా శితశరప్రతతుల్‌ నిగిడించె బైపయిన్‌. 289 


ప్రతిపదార్థం: అమ్ములు మూండు= మూడుబాణాలు; పార్భతనువు+అడంగన్‌+ఏసినన్‌= అర్జునుడి శరీరం చలించేటట్టు 
నాటగా; అతండు= అర్జునుడు; చాపమ్ముూ విల్లును; త్రుంచివైచెన్‌= ఖండించాడు; ఆ+మహాద్విజుండు= అశ్వత్థామ; భారవహమ్ము+ 
అగు= బరువైన; ఒండువిల్లు= మరొకవిల్లు; శీఘ్రమ్మునన్‌+ఎత్తి= వెంటనే పైకి ఎత్తి; చేతులను కాళ్ళను= చేతులందు, 
కాళ్ళయందు; మోమునన్‌= ముఖంలో; వింటికొమ్మునన్‌+(క్రమ్మిన భంగిగాన్‌= విల్లుకొనపై (క్రమ్మేవిధంగా; శితశర ప్రతతుల్‌= 
వాడిఅయిన బాణసమూహాలను; పై పయిన్‌ నిగిడించెన్‌= వెంట వెంటనే వేశాడు. 


తాత్సర్యం: మూడుబాణాలు అర్జునుడిపై వేయగా అతడు అశ్వత్థామ ధనుస్సును త్రుంచివేశాడు. అశ్వత్థామ 
మరొక బలమైన విల్లును వెంటనే గైకొని అర్జునుడి చేతులమీద, కాళ్ళమీద, ముఖంమీద, వింటికొన మీద వెంట 
వెంట వాడిబాణసమూహాలు వేశాడు. 


క. కడు. బెక్కు వేలు దూపుల । వడి€ గృష్టార్దునుల సరథవాహంబుగ నె 

కుడు మదమునం బొదివిన( జె । య్వెడలి వెజింగుపడిరి వార లిద్దజు నధిపా! 290 
ప్రతిపదార్థం: అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; కడున్‌+పెక్కువేలుతూపులన్‌= పెక్కువేల బాణాలతో; వడిన్‌= వేగంగా; 
కృష్ణ+అర్జునులన్‌= కృష్ణార్ణునులను; సరథవాహంబుగన్‌= రథ అశ్వములతో సహా; ఎక్కువ మదమునన్‌+పొదివినన్‌= అధిక 
అతిశయంతో క్రమ్మగా; వారలు+ఇద్దణున్‌= ఆ కృష్ణార్జునులు ఇద్దరూ; చెయ్వు+ఎడలి= చేష్టలుడిగి; వెజు(గుపడిరి= దిగ్భ్రాంతి 
చెందారు. 


తాత్సర్యం: రాజా! అశృత్తామ కృష్ణార్ణునులను వారి రథాశ్వాలను వేలబాణాలతో కప్పివేయగా వారు నిశేష్టులయ్యారు. 


వ. ఇ వ్విధంబున వివిధ విశిఖ జాలంబులC గాలు సేయార్పరాకుండ( గప్పి యార్చిన, నప్పార్దుం డతనిచేత( 
దనవిక్రమంబు ప్రతిహతంబయ్యె నని తలంప( దత్సైన్యంబున హాహాకారంబు లెసంగం జారణ సిద్ధగణంబు 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


లట్లు నిశ్లేష్టితు లైన యాలోకరక్షకుల నాలోకించి 'లోకంబులకు బ్రదుకు గలుగునో' యని పలుక 
నప్పద్మనాభుండు గనలి య కవ్వడి నుద్దేశించి. 291 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వివిధ విశిఖ జాలంబులన్‌= పెక్కుబాణ సమూహాలతో; కాలుచేయి+ 
ఆర్సరాకుండన్‌= కాళ్ళుచేతులు కదలనివ్వకుండా; కప్పి+ఆర్బినన్‌= కప్పి అరువగా; ఆ+పార్టుండు= అర్జునుడు; అతనిచేతన్‌= 
అశృత్తామచేత; తన విక్రమంబు (ప్రతిహతంబు+అయ్యెన్‌+అని= తన పరా(క్రమం దెబ్బతిన్నదని; తలంపన్‌= భావించగా; 
తద్‌+సైన్యంబునన్‌= పాండవసైన్యంలో; హాహాకారంబులు+ఎసంగన్‌= హాహాకారాలు వ్యాపించగా; చారణ సిద్ద గణంబులు= 
ఆకాశంలో చరించే చారణులు దేవతాజాతికి చెందిన సిద్దులు; అట్టు నిశ్చేష్టితులు+ఐన= ఆ విధంగా చేష్టారహితులైన; ఆ 
లోకరక్షకులను+ఆలోకించి= ఆ లోకాలకు రక్షకుడవైన నర నారాయణులను చూచి; లోకంబులకు, (బ్రదుకు, గలుగునో, అని, 
పలుకన్‌= లోకాలకు రక్షణ ఉన్నదా అని సందేహంతో అనగా; ఆ+పద్మనాభుండు కనలి= కృష్ణుడు కోపించి; ఆ+కవ్వడిన్‌+ఉద్దేశించి= 
అర్జునుడిని చూచి. 


తాత్పర్యం: అశ్వత్భామ ఆ విధంగా కృష్ణార్ణునులను కదలనివ్వకుండా బాణాలతో కప్పి, ఆనందంతో అరువగా 
థి ౬౯౦౬ 

అర్జునుడు అతడిముందు తన పరాక్రమం మొక్కవోయిందని బాధపడగా, పాండవసైనికులు హాహాకారాలు చేశారు. 

ఆకాశంలోని సిద్ధచారణులు లోకరక్షకులైన ఆ కృష్ణార్ణునులను చూచి, ఇక లోకాలకు రక్షణ లేదని తలచారు. 

అప్పుడు కృష్ణుడు కోపంతో అర్జునుడిని చూచి. 


క, 'గురుసుతుండు నిన్ను మిగులుట । గర మాశ్చర్యంబు! ముష్టి గాండీవము దాం 
దిరమయి యుండదొ? బాహుల । వెరవు బలుపు గుందెనో? వివేకింపు మెడన్‌. 292 


ప్రతిపదార్థం: గురుసుతుండు, నిన్ను, మిగులుట= అశ్యృత్తామ నిన్ను మించిపోవటం; కరము+ఆశ్చర్యంబు!= చాలా ఆశ్చర్యం; 
ముష్టిన్‌, గాండీవము, తాన్‌+తిరము+అయి ఉండదొ?= పిడికిలిలో; గాండీవం స్థిరంగా లేదా?; బాహుల వెరవు బలువు 
కుందెనో?= నీ భుజాల ఉపాయమూ బలమూ తగ్గిపోయాయా?; ఎడన్‌= నీ హృదయంలో; వివేకింపుము= ఆలోచించుము. 


తాత్పర్యం: 'అశృ్వత్తామ నిన్ను మించిపోవటం ఆశ్చర్యకరమైన విషయం! నీ గాండీవం నీ గుప్పిటలో నిలకడగా 
లేదా? నీ నేర్పు భుజబలం అణగారిపోయిందా? ఆత్మ పరిశీలన చేసికొమ్ము. 


క. 'గురునికొడు కను తలంపున(। బరుసందనంబునకు. జొరక భంగపడితొ? యు 
ద్దురత( గడు జెడియె? ననవుడు । సరోష సంరంభు. డై విజయు. డాతనితోన్‌. 293 


ప్రతిపదార్థం: గురుని కొడుకు+అను తలంపునన్‌= గురువైన (ద్రోణుడి కుమారుడనే భావంతో; పరుస(దనంబునకున్‌+చొరక= 
కారిన్యం వహించక; భంగపడితొ?= ఓడిపోయావా?; ఉద్దురతన్‌+కడున్‌+చెడియెన్‌= గర్వం విషయంలో మిక్కిలి చెడింది; 
అనవుడున్‌= అనగా; విజయు(డు= అర్జునుడు; సరోష సంరంభుండు+ఐ= రోషం పొందినవాడై; అతనితోన్‌= శ్రీకృష్ణుడితో. 


తాత్సర్యం: అశృత్థామ గురుపుత్రుడని తలచి అతడితో గట్టిగా వ్యవహరించక భంగపడ్డావా? లేక నీవు గర్వం 
కోల్పోయావా?' అని కృష్ణుడనగా అర్జునుడు రోషం చెందినవాడై అతడితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 269 


క. “వెస బెక్కమ్ములు మనపై | ముసుంగువడం బఅపి యతండు మురభంజన! సం 
తస మందెడు; నింతన యేం । గసిమసంగెదం జూడు నన్ను గాండీవంబున్‌. 294 
ప్రతిపదార్థం: మురభంజన!= మురారీ!; ఆతండు= అశ్వత్థామ; పెక్కు+అమ్ములు= అనేకబాణాలు; మనపైన్‌= మనమీద; 


వెసన్‌= వేగంగా; ముసుంగుపడన్‌+పరపి= కప్పువడేటట్టు కురిపించి; సంతసము+అందెడున్‌= సంతోషిస్తున్నాడు; ఇంతన= 
ఇంతలోనే; ఏన్‌= నేను; కసిమసలౌదన్‌= విజృంభిస్తాను; నన్నున్‌ గాండీవంబున్‌= నన్ను నా ధనుస్సును; చూడు. 


తాత్పర్యం: 'కృష్ణా! అశ్వత్భామ మనలను దట్టంగా బాణాలతో కప్పివేసి అంతమాత్రంతోనే సంతోషిస్తున్నాడు. ఇక 
నేను విజృంభిస్తాను చూడుము.” 


మ. అని భల్లప్రకరంబులన్‌ గురుతనూజాస్రప్రతానంబు( ద 

ద్ధనువుం గేతువు నాతపత్రమును జిత్రస్ఫూర్తి( దున్మాడి గ్ర 

క్కున నవ్విప్రుడు శక్తియున్‌ గదయు నుక్కుందాల్మియుం దోంప నె 

త్తినం దోడ్డో నవి ద్రుంచి వైచె సమరస్టేమాభిరామాక్యతిన్‌. 295 
ప్రతిపదార్థం: అని= అని వచించి; భల్లప్రకరంబులన్‌= బల్లెముల సమూహాలతో; గురుతనూజ+అస్త (ప్రతానంబున్‌= 
అశ్వత్థామ అస్రసమూహాన్ని; తద్‌+ధనువున్‌= అతడి ధనుస్సును; కేతువున్‌+ఆతప(త్రమును= ధ్వజచ్చత్రములను; చిత్రస్ఫూర్తిన్‌+ 
తునుమాడి= చిత్రంగా ఖండించి; ఆ+విప్రుడు= అశ్వత్భామ; (గ్రక్కునన్‌= వెంటనే; ఉక్కున్‌+తాల్మియున్‌, తో(పన్‌= గర్వం 
బలం గోచరించగా; శక్తియున్‌, గదయున్‌= బల్లెమును, గదను; ఎత్తినన్‌= పైకెత్తగా; సమరస్థ్రేమ+అభిరామ+ఆకృతిన్‌= 
యుద్దమునందలి శారీరకబలముచేత మనోహరమైన రూపం కలవాడై; తోడ్లోన్‌= వెంటనే; అవి (త్రుంచివైచెన్‌= వాటిని 
ఖండించివేశాడు. 


తాత్సర్యం: అంటూ అర్జునుడు, అశ్చత్భామ అస్త్రాలు, విల్లు, ధ్వజం, ఛత్రం మున్నగువాటిని బలెములతో ఖండించాడు. 
జ థి వ లా ౧ 

అశృత్తామ బలదర్శ్సం వఏడనాడక బల్లెం, గదను ఎత్తగా అర్జునుడు యుద్దము నందలి శారీరక బలముచేత 

మనోహరమైన రూపము కలవాడై వాటిని కూడా ఖండించివేశాడు. 


ఆ. ఇట్లు ద్రోణసుతుని యేపు పార్టు(డు దుహి । నంబు€ జెబుచు నినువిధంబు మెబియ( 

జెజిచె నంత. బొదివె నుబిక యా రథికు సం । శప్తక వ్రజంబు సరభసముగ. 296 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పార్టుడు= అర్జునుడు; తుహినంబున్‌ చెఖుచు+ఇనువిధంబు= మంచును నశింపజేసే 
సూర్యుడివలె; మెజయన్‌= ఒప్పునట్టుగా [ద్రోణ సుతుని ఏపు= అశృత్తామ గర్వం; చెజీచెన్‌= అణచివేశాడు; అంతన్‌= 
అప్పుడు; సంశప్తక (వ్రజంబు= (త్రిగర్తవీరుల సమూహం; సరభసముగన్‌= శీఘ్రంగా; ఆ రథికున్‌= అర్జునుడిని; ఉజక= 
లక్ష్యపెట్టక; పొదివెన్‌= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: ఈ విధంగా అశ్వత్థామ గర్వాన్ని, అర్జునుడు మంచును కరిగించివేసే సూర్యుడివలె (ప్రకాశిస్తూ 
(53. జ టమ. 
అణచివేశాడు. అంతలోనే ఆ సంశప్తకసమూహం అర్జునుణ్ణి లక్ష్యపెట్టక శీఘ్రంగా తాకింది. 


విశేషం: అలం: ఉపమ. 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 
క ఎందటు వొదివిరి వారల | కందటికును దమక తమక యర్హున చటుల 
స్యందన మెదురైనట్లు మ । దిం దో(చె దదీయ' బాణ తీవ్ర బహులతన్‌. 297 


ప్రతిపదార్థం: ఎందజు పొదివిరి= ఎంతమంది తాకారో; వారలకున్‌+అందజకును= వారందరికీ; తదీయ, బాణ తీవ్రబహులతన్‌= 
అర్జునుడి బాణాల బాహుళ్యంచేత; తమక తమక= (ప్రతిఒక్కరికీ; అర్జున చటుల స్యందనము= అర్జునుడు తిరుగుతున్న 
రథం; ఎదురు+ఐనట్టు, మదిన్‌+తో(చెన్‌= ఎదురైనట్లుగా మనస్సుకు గోచరించింది. 


తాత్సర్యం: అర్జునుడి బాణవేగానికి సంశప్తకులలోని ప్రతివీరుడూ అతడి రథం ఎదురు వచ్చినట్టుగా భావించారు. 


విశేషం: శ్రీకృష్ణుడి సారథ్యంలో అర్జునుడి రథం అంత వేగంగా తిరుగుతున్నది. 


క అప్పుడు గురుతనయాద్రిం । గప్పంగ వజ్రోపమాన కాండములు వెసం 
గుప్పన(గూర వటిప నరు€। డప్పరుసందనమున కోర్చి యతండు. బెనంగెన్‌. 298 


ప్రతిపదార్థం: అప్పుడు; నరుండు= అర్జునుడు; గురుతనయ+అదద్రిన్‌+కప్పంగన్‌= అశృత్తామ అనే పర్వతాన్ని కప్పేటట్టుగ; 
వజ+ఉపమాన కాండములు= వజ్రాయుధంవంటి బాణాలు; వెసన్‌= శీఘ్రంగా; కుపష్పనంగూర+పజపన్‌= కుప్పలుగా కురిపించగా; 
ఆ+పరుసదనమునకున్‌+ఓర్చి= ఆ తీవ్రమైన తాకిడికి సహించి; ఆతండున్‌+పెనంగెన్‌= అశృత్తామ కూడా యుద్దం చేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు అశ్వత్తామ అనే కొండను కప్పివేసేటట్టుగ వజ్రాయుధం వంటి బాణాలు ప్రయోగించగా, 
అతడు వాటి తీవ్రమైన తాకిడికి తట్టుకొని పోరు సల్పాడు. 


విశేషం: అలం: రూపకం. వృత్రాసుర సంహారం కొరకు దధీచి ఎముకలచేత చేయబడిన ఇంద్రుడి ఆయుధం వజ్రాయుధం. 
అతడు దానితో మేరుపర్వతం రెక్కలను ఖండించాడు. కుప్పనగూరపజఅపు - జాతీయం. 

వ. అ ట్లశ్వత్చామ పెనంగుచుండ సంశప్తకవ్రజంబునందు. 299 
ప్రతిపదార్థం: అట్టు+అశృత్తామ పెనంగుచుండన్‌= ఆ విధంగా అశ్వత్థామ పోరు సల్పుతుండగా; సంశప్తక, (వ్రజంబునందున్‌= 
సంశప్తకసమూహంలో. 

తాత్పర్యం: అశృత్తామ ఆ విధంగా రణం చేస్తుండగా సంశప్తకులలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. చేతులు దలలును బహువిధ | హేతుల( దునియలుగ. జేసి యిల. దొరంగించెం 
జేతుల కసి పోవంగ న । రాతులు బెగ్గిలంగం గ్రీడి ప్రకటస్సురణన్‌. 300 
ప్రతిపదార్థం: (క్రీడి= అర్జునుడు; ప్రకటస్సురణన్‌= పరాక్రమం ఒప్పగా; అరాతులు బెగ్గిలంగన్‌= శత్రువులు భీతిచెందగా; 


చేతుల కసి పోవంగన్‌= చేతుల దురద తీరేటట్టుగా; బహువిధ హేతులన్‌= పలు ఆయుధాలతో; చేతులు, తలలును= 
చేతులు, తలలు; తునియలుగన్‌+చేసి= తునుకలుగా చేసి; ఇలన్‌+తొరణగించెన్‌= నేలపై పడగొట్టాడు. 


తాత్సర్యం: అర్జునుడు పరాక్రమాన్ని చూపి శత్రువులు భీతిచెందేటట్టుగ, చేతుల దురద తీరేటట్టుగ పెక్కు 
ఆయుధాలతో శత్రువుల తలలు, చేతులు ఖండించి వాటిని నేలపై పడగొట్టాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 271 


విశేషం: కసిపోవు- కసితీరుట (జాతీయం), చేతుల తీటపోవ మనసుకే కాక చేతులకు కూడా కసి కల్పించబడింది. (క.1- 
197) 


క. తురగ ద్విప రథ తూర్యా । భరణ ధ్వజ చామరాతపత్ర శకలముల్‌ 
పొరింబొరి ధరం గప్ప(గ నె । త్తురు టేజులు వాని. దొలంగం ద్రోచుచు వచ్చెన్‌. 301 


ప్రతిపదార్థం: తురగ= గుర్రాల; ద్విప= ఏనుగుల; రథ= రథాల; తూర్య+ఆభరణ= వాద్యాలు ఆభరణాల; ధ్వజ= జెండాల; 
చామర+ఆతప(త్ర= చామరములు గొడుగుల; శకలముల్‌= తునకలు; పారిన్‌+పారిన్‌= ఒకదానిపై ఒకటి; ధరన్‌+కప్పంగన్‌= 
నేలను కప్పివేయగా; నెత్తురు+ఏజులు= రక్తప్రవాహాలు; వానిన్‌ =వాటినన్నింటిని; తొల(గన్‌+(త్రోచుచున్‌= (త్రోసి కొంటూ; 
వచ్చెన్‌= వచ్చాయి. 


తాత్సర్యం: రథ, గజ, తురగాలు, ధ్వజ, చామర, ఛత్రాలు తునుకలై నేలపై పడగా సైనికుల రక్తపుకాల్వలు వాటిని 
త్రోసికొంటూ ప్రవహించాయి. 


విశేషం: సొరి బొరి - మాటిమాటికి (ఆమేడితం) అడ్డంగా ఉన్న చెత్తను (త్రోసుకొంటూ నీటిప్రవాహం (ప్రవహించేవిధాన్ని 
స్పురింపజేస్తుంది ఈ వర్ణన. 


వ. అట్టియెడ. 302 
తాత్సర్యం: ఆ సమయంలో. 


తే. అంగ వంగ నిషాద కళింగ బలము । లర్జునునిమీంద. బెల్లుగ నడరుటయును 
గురుతనూభవుం డతనిని మురవిరోధి | నంపపెనువెల్లి ముంచి బెట్టార్డి పేర్చి. 303 


ప్రతిపదార్థం: అంగ, వంగ, నిషాద, కళింగ, బలములు= అంగ, వంగ, కళింగ నిషాద సేనలు; అర్జునుని మీందన్‌+పెల్టుగన్‌+ 
అడరుటయును= అర్జునుడిపై అధికంగా విజృంభించగా; గురు తనూభవుండు= అశ్యత్తామ; అతనిని మురవిరోధిన్‌= పార్ట 
కృష్ణులను; అంప సెనువెల్లిన్‌+ముంచి= సెక్కుబాణాల (ప్రవాహంలో ముంచి; బెట్టు+ఆర్భి పేర్చి= గట్టిగా అరచి విజృంభించగా 1 


తాత్పర్యం: అంగ, వంగ, నిషాద, కళింగ దేశాల సేనలు అర్జ్హునుడిపై విజృంభించగా, అశ్వత్థామ అది అదనుగా 
తీసికొని కృష్ణార్ణునులను బాణాలప్రవాహంలో ముంచి గర్వంగా గర్జించి, విజృంభించగా 
లజ జ 


వ. అ వ్విక్రమవిశేషంబునకు రోషంబు నొంది. 304 


ప్రతిపదార్థం: ఆ+విక్రమ విశేషంబునకున్‌= ఆ అశ్వత్థామ పరా(క్రమ విశేషానికి; రోషంబున్‌+ఒంది= అర్జునుడు రోషం చెంది. 


తాత్సర్యం: అశ్వత్చామ విజృంభణకు (అర్జునుడు) రోషం చెంది. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అవ్వీరుం డవ్విప్రుని | క్రొవ్వును నా సైన్యసమితి క్రూరోద్దతియున్‌ 
నివ్వటిలనీక ఖచరులు । నివ్వెజపడ సమరకేళి నిపుణత మెజసెన్‌. 305 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వీరుండు= అర్జునుడు; ఆ+విఫ్రుని (క్రొవ్వునున్‌= అశృత్తామ గర్వాన్ని; ఆ, సైన్య, సమితి, క్రూర+ఉద్దతియున్‌= 
ఆ సైన్యసమూహాల దారుణమైన అతిశయాన్ని; నివ్వటలనీక= విజృంభించనీయకుండా; ఖచరులు నివ్వెజపడన్‌= ఆకసంలో 
విహరించే దేవతలు ఆశ్చర్యపడేటట్టుగా; సమరకేళి నిపుణతన్‌= యుద్ద క్రీడానైపుణ్యంతో; మెజసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: అర్హునుడు అశృత్తామ, సైన్య సమూహాల విజృంభణాన్ని అడ్డుకొని దేవతలు మెచ్చేటట్టుగా యుద 
జ [ఈ a (er: ౧M |e 

కాశలాన్ని (ప్రదర్శించాడు. 

వ. మెటిసిన నెబిసినరోషంబున మటథటియును. 306 


ప్రతిపదార్థం: మెజసిన= ప్రకాశించిన; నెజసిన రోషంబునన్‌= నిండైన రోషంతో; మజియును= ఇంకా. 


తాత్సర్యం: (అర్జునుడు ఆ విధంగా యుద్దవిద్యను (ప్రదర్శించగా) అశ్వత్థామ అధికమైన రోషం ప్రకాశించగా 


మ. గురుపుత్రుం డసురాంతకున్‌ విజయునిం గ్రూరాస్త్ర సంతాన ని 

ష్టుర పాతంబున నొంప నాహరి దదాటోపంబు సైరింప క 

న్నరుతో 'నౌషధ మూంది చేసి తెవులు న్మర్దింపకున్నం దుది 

న్థరమై యుందదె యే పడంపుము రిపు నృంరంభివై నావుడున్‌. 307 
ప్రతిపదార్థం: గురుపుత్రుండు= అశృత్తామ; అసుర+అంతకున్‌= శ్రీకృష్ణుడిని; విజయునిన్‌= అర్జునుడిని; క్రూర+అస్త్రసంతాన= 
భయంకర అస్త్ర సమూహాలయొక్క; నిష్టుర పాతంబునన్‌+నొంపన్‌= తీవ్ర ధాటితో నొప్పించగా; ఆ హరి= శ్రీకృష్ణుడు; తద్‌+ 
ఆటోపంబు సైరింపక= అతడి పరా(క్రమాన్ని సహించలేక; బౌషధము+ఊందిచేసి= మందును ఉపయోగించి; తెవులున్‌+ 
మర్దింపకున్నన్‌= రోగాన్ని రూపుమాపకపోతే; తుదిన్‌+భరము+ఐ+ఉండదె?= చివరకు భారంగా పరిణమించదా?; సంరంభివి+ఐ= 
ఉత్సాహం కలవాడవై; రిపున్‌= శత్రువును; ఏపు+అడంపుము= గర్వాన్ని అణచుము అని; ఆ+నరుతోన్‌= అర్జునుడితో; 
నావుడున్‌= అనగా. 


తాత్సర్యం: అశ్వత్భామ కృష్ణార్ణునులను క్రూర అస్త్రాలతో నొప్పించగా, కృష్ణుడు దానిని సహించలేక అర్హునుడితో 
థె లజ జాని (ac) జ 

'మందును ప్రయోగించి రోగాన్ని నశింపజేయకపోతే అది చివరకు భారం కాదా? ఉత్సాహపూరితుడవై శత్రువుల 

గర్వాన్ని అణచివేయుము' అని అన్నాడు. 

క. అతండు విజృంభించి గుణంబు సారించి. 308 


ప్రతిపదార్థం: అతండు= అర్జునుడు; విజృంభించి= అతిశయించి; గుణంబు సారించి= వింటినారిని లాగి. 


తాత్సర్యం: ఆ మాటలకు అర్జునుడు విజృంభించి, విల్లు ఎక్కుపెట్టి, నారి లాగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. శిరమున గంఠదేశమున( జేతులయందు నురస్ట్రృలంబునం 
జరణములన్‌ శరంబులు వెసన్‌ నిబిడంబుగం గీలుకొల్పుచున్‌ 
వెరవునం బగ్గముల్‌ దునుమ వేగమ యీడ్జెం దురంగమంబు ల 
గ్గురుసుతుతేరు గయ్యమునకుం గడు దవ్వు దొలంగ భూవరా! 309 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 273 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా! శిరమునన్‌= తలపై; కంఠ దేశమునన్‌= కంఠమునందు; చేతుల+అందున్‌= చేతులందు; 
ఉరః+స్థలంబునన్‌= వక్షమునందు; చరణములన్‌= పాదములందు; శరంబులు= బాణాలు; వెసన్‌= వేగంగా; నిబిడంబుగన్‌= 
దట్టంగా; కీలుకొల్పుచున్‌= (ప్రయోగిస్తూ; వెరవునన్‌+పగ్గముల్‌ తునుమన్‌= చాతుర్యంతో రథం పగ్గాలు ఖండించగా; 
తురంగమంబులు= గుర్రాలు; ఆ+గురుసుతుతేరు= అశృత్తామ రథాన్ని; కయ్యమునకున్‌+కడుదవ్వు తొలంగన్‌= యుద్దభూమికి 
చాల దూరంగా పోయేటట్టు; వేగమ ఈడ్సెన్‌= వెంటనే ఈడ్బుకువెళ్ళాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు అశ్వత్చామ ఏవధాంగాలపై దట్టంగా బాణాలు (ప్రయోగించి పగాలు 
© జ థి రూ అ గి 
కూడ ఉపాయంతో ఖండించగా, గుర్రాలు అతడి రథాన్ని యుద్దానికి దూరంగా ఈడ్చుకొనివెళ్ళాయి. 

వ. _ ఆభూదేవుండును భగ్నోత్సాహుండై యల్లన సూతనందను సమీపంబునకుం జనియె; నప్పుడు శౌరి సంశప్తక 
సైన్యంబు దెసకుం దేరు నడపుచుం దమ సేన దిక్కుకోలాహలం బాకర్ణించి చూడ్కియట నిగిడించి యర్గును 
నుద్దేశించి 'వేదండారూఢుండైన దండధారుండు మన బలంబులం గలంచుచున్నవా( డమ్మగథోత్తముండు 
భగదత్తు నంతవాండ; యతని మడియించి మణి చేయంగలపని సూచికొంద' మని పలికిన న క్కవ్వడి 
యొడంబడ నక్కడ కరదంబు పోవనిచ్చె; నట్టియెడ. 310 

ప్రతిపదార్థం: ఆ భూదేవుండును= ఆ అశ్వత్ధామయు; భగ్న+ఉత్సాహుండు+ఐ= చెదిరిపోయిన ఉత్సాహము కలవాడై; 
అల్లన= మెల్లగా; సూతనందను సమీపంబునకున్‌+చనియెన్‌= కర్గుడి చెంతకు వెళ్ళాడు; అప్పుడు; శౌరి= శ్రీకృష్ణుడు; సంశప్తక 
సైన్యంబు దెసకున్‌= సంశప్తకులవైపు; తేరు నడపుచున్‌= రథం పోనిస్తూ; తమసేన దిక్కు= తమ సేనవైపు; కోలాహలంబు+ 
ఆకర్షించి= సందడి విని; చూడ్కి అట నిగిడించి= దృష్టిని ఆ వైపు ప్రసరింపజేసి; అర్జునున్‌+ఉద్దేశించి= అర్జునుడితో; వేదండ+ 
ఆరూఢుండు+ఐన= ఏనుగుపై ఎక్కి ఉన్న; దండధారుండు; మన బలంబులన్‌+కలంచుచున్నవాండు= మన సైన్యాన్ని 
బాధపెడుతున్నాడు; ఆ+మగధ+ఉత్తముండు= ఆ మగధదేశపురాజు; భగదత్తు+అంతవాండ= భగదత్తునంతటివాడే; అతనిన్‌ 
మడియించి= అతడిని వధించి; మణి చేయన్‌+కల, పని= తరువాత చేయవలసిన పనిని; చూచికొందము+అని పలికినన్‌= 
చూద్దాం అనగా; ఆ+కవ్వడి ఒడంబడన్‌= అర్జునుడు సరే అనగా; అక్కడకున్‌+అరదంబు పోవన్‌+ఇచ్చెన్‌= అటువైపు రథాన్ని 
పోనిచ్చాడు; అట్టిఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: అశృత్తామ ఉత్సాహహీనుడై కర్టుడివైపు వెళ్ళాడు. సంశప్తకులవైపు రథం మళ్ళించబోతూ కృష్ణుడు తమ 
సేనలో సందడి విని చూపునటు త్రిప్పి “'మగధరాజైన దండధారుడు గజారూఢుడై మన సైన్యాన్ని కలత పెడుతున్నాడు. 
అతడు భగదత్తుడి వంటివాడే. ముందు అతడిని సంహరించు, తరువాత తక్కినపని చూచుకొందాము? అని 
అర్జునుడితో అన్నాడు. అతడు సరే అనగా కృష్ణుడు రథాన్ని అటువైపు తోలాడు. ఆ సమయంలో. 


విశేషం: భగదత్తుడు నరకాసురుడి కుమారుడు. కౌరవపక్షంలో యుద్దం చేస్తూ తండ్రి ఇచ్చిన వైష్ణవాస్తమును అర్జునుడిపై 
ప్రయోగించగా కృష్ణుడు దానిని అడ్డగించాడు. సుప్రతీకం అనే ఏనుగుపై యుద్దం చేస్తున్న అతడిని వాహనంతో సహా 
అర్జునుడు సంహరించాడు. 


దండధారుం డను రాజు వేదండంబుతోడ నర్జునుచే( జచ్చుట (సం. 8-54-1 (కుంభ)) 


క. పాండవ సైన్యంబుల వే । దండంబుల ఘోటముల రథంబుల భటులం 
జండగతి మగధపతి నిజ । శుండాలము. బఅపి యేపుం జూపి తెరల్టెన్‌. 311 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాండవ సైన్యంబుల= పాండవసేనలలోని; వేదండంబులన్‌= ఏనుగులను; ఘోటములన్‌= గుణాలను; రథంబులన్‌= 
రథాలను; భటులన్‌= సైనికులను; మగధపతి= దండధారుడు; చండగతిన్‌= తీవ్రంగా; నిజ శుండాలమున్‌+పజుపి= తన 
ఏనుగును పంపి; ఏపున్‌+చూపి తెరల్ఫెన్‌= పరా(క్రమం చూపి కలత పొందించాడు. 


తాత్సర్యం: దండధారుడు తన గజంతో విజృంభించి పాండవసేనలోని రథ, గజ, తురగ, పదాతులను కలచివేశాడు. 


వ. అ వ్విక్రమ విహారంబు వీక్షించి. 312 


ప్రతిపదార్థం: ఆ+విక్రమ విహారంబు= అతని పరాక్రమవిహారాన్ని; వీక్షించి= చూచి. 
@థ a 


తాత్సర్యం: దండధారుని రణసంరంభాన్ని చూచి. 


తే.  మాగధుని కోల్తలకుం గాక మనబలంబు । విణిగె( బొద పొదమని తాను దటిమె( దేరు 
హరియు( బటిపంగ నర్గునుం డడ్డపడియె( । జండ చేష్టితోద్దండ వేదండమునకు. 313 


ప్రతిపదార్థం: మాగధుని కోల్తలకున్‌+కాక= దండధారుడి యుద్దానికి తట్టుకొనలేక; మన బలంబు= మనసైన్యం; విజీగెన్‌= 
చెదరిపోయింది; పొదపొదము+అని= పదపద అని; తాను= అతడు; తేరు= రథం; తజిమెన్‌= త్వరపెట్టాడు; హరియున్‌+ 
పణపంగన్‌= కృష్ణుడు రథం పరుగెత్తించగా; అర్జునుండు= అర్జునుడు; చండవేష్టిత= తీవ్రమైన చేష్టలతో కూడిన; ఉద్దండ 
వేదండమునకున్‌= భయంకర గజానికి; అడ్డపడియెన్‌= అడ్డుగా వెళ్ళాడు. 


తాత్సర్యం: దండధారుడి ధాటికి తట్టుకోలేక మన సైన్యం చెల్లాచెదరయింది. “రథాన్ని త్వరగా తోలుము” అని 
అర్జునుడు అనగా కృష్ణుడు రథం పరుగెత్తించాడు. అప్పుడు తీవ్రంగా విజృంభిస్తున్న దండధారుడి గజాన్ని అర్జునుడు 
అడ్డుకొన్నాడు. 

co 


క. అగ్గలిక దండధారుండు । దిగ్గజనిభ నిజ గజంబు దీవ్రత మెజియన్‌ 
డగ్గజింగ6 బటిపి హయముల । నగ్గరుడధ్వజుని నరుని నమ్ముల. గప్పెన్‌. 314 


ప్రతిపదార్థం: దండధారుడు; అగ్గలికన్‌= ఉత్సాహంతో; దిగ్గజనిభ, నిజ, గజంబున్‌= దిగ్గజం వంటి తన ఏనుగును; తీవ్రత 
మెజయన్‌= వేగం అతిశయించగా; డగ్గజణగన్‌+పజపి= దగ్గరగా తీసికొనివెళ్ళి; హయములన్‌= గుర్రాలను; ఆ+గరుడధ్వజునిన్‌= 
శ్రీకృష్ణుడిని; నరునిన్‌= అర్జునుడిని; అమ్ములన్‌+కప్పెన్‌= బాణాలతో కప్పాడు. 


తాత్సర్యం: దండధారుడు దిగ్గజంవంటి తన ఏనుగును వేగంగా వారి దగ్గరకు తీసుకొని వెళ్ళి కృష్ణార్ణునులను, 
గుర్రాలను బాణాలతో ముంచెత్తాడు. 


చ. అలిగి కిరీటి మాగధధరాధిపు బాహులు ద్రెంచి, గ్రక్కునం 
దలయును ద్రుంచి, యేనుంగు నుదగ్రత( బీనుంగు జేసి; నప్పు గొం 
దల మొకయింత లే కతని తమ్ము(డు దండుండు దాంకి తోమరం 
బులు వరంగింప గేలు శిరముం గరటిం దునుమాడె నుగ్రతన్‌. 315 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 275 


ప్రతిపదార్థం: కిరీటి= అర్జునుడు; అలిగి= కోపించి; మాగధ ధర+అధిపు, బాహులు, (త్రెంచి= దండధారుడి భుజాలు నరికి; 
(గ్రక్కునన్‌+తలయును, (ద్రుంచి= వెంటనే తలను కూడ ఖండించి; ఏనుగును; ఉద(గ్రతన్‌+పీనుగున్‌+చేసెన్‌= భయంకరంగా 
శవముగా చేశాడు; అవ్హు= అపుడు; అతడి తమ్ముడు దండుడు; కొందలము+ఒక ఇంతలేక= కలత ఏమాత్రము లేకుండా; 
తా(కి, తోమరంబులు పరంగింపన్‌= (అర్జునుడిని) ఎదుర్కొని బాణాలు ప్రయోగించగా; కేలు శిరమున్‌+కరటిన్‌= చెయ్యి, 
తల, ఏనుగును; ఉగ్రతన్‌= భయంకరంగా, తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: అర్జునుడు ఆ(గ్రహం చెంది, దండధారుని చేతులు, తలను నరికి అతడి ఏనుగును వధించాడు. 
అప్పుడు అతడి తమ్ముడు దండుడు ఏమా(త్రం కలత చెందకుండా బాణాలు ప్రయోగించగా, అర్జునుడు అతని 
చేతిని, తలను, ఏనుగును ఖండించాడు. 


కు తదనీకంబు గజంబులు । పొదివిన బలుగాలి మేఘముల దీవ్రగతిన్‌ 
జెదరించు పగిది నరుడు । న్మదుండై నలుదెసల. దోలె మనుజాధీశా! 316 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా! తద్‌+అనీకంబు= ఆ దండుని సైన్యం; గజంబులు పొదివిన= ఏనుగులు తాకగా; 
నరుండు+ఉన్మదుండు+ఐ= అర్జునుడు విజృంభించినవాడై; బలుగాలి= తీవ్రమైన గాలి; మేఘములన్‌= మబ్బులను; తీ(వ్రగతిన్‌= 
బలంతో; చెదరించుపగిదిన్‌= చెదరగొట్టే విధంగా; నలుదెసలన్‌+తోలెన్‌= అన్ని దిక్కులకూ చెదరగొట్టాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! దండుడి సైన్యం గజాలు వచ్చి తాకగా పెనుగాలి మేఘాలను చెదరగొట్టెటట్టుగ 
అర్జునుడు వాటిని నలుదెసలకూ చెదరగొట్టాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఇవ్విధంబున మగధ సైన్యంబు మర్దించి సంశప్తక సైన్యంబుపై6 గవిసి కపికేతనంబు మెటుంగులు మెజియ 
మధుమథను వెరవున వెలిమావుల గతు లక్కజంబుగా నుక్కునం బార్జుండు భల్లనారాచ ప్రముఖ ప్రదర 
పరంపరల సొంపును బాహువీర్య ధైర్యంబుల పెంపును నిలింప నికరంబు వర్ణింప నందు మహార్థవంబునం 
దిరుగు మందరనగంబు చందంబున నిజస్యందనం బొప్ప నప్పటప్పటి కెక్కు డొదవు మదంబునం 
ద్రిగర్తాదులగు నమ్మార్తురు పైపయిం గ్రమ్మికురియు నస్త్రశస్త్రంబులు విదళితచ్చిన్న చూర్ణితంబులు సేయుచు. 
దదీయ గాత్రంబులం గరటి ఘోటక తనువులుం దునియ లయ్యును నుగ్గు లయ్యును బజియ లయ్యును 
గుదులయ్యును ధరం దొర(గ( దామరబావిం గేలి సల్పు సామజంబు చాడ్పున విహరించి యవిహతి ధృతి 
వ్రతమహితు లగు నహితుల నత్యుత్తమ లోకంబులకుం బుచ్చినం గొంచెపు మూంక విచ్చినం బెద్ద వెనుకొనక 
యరదంబు మరల్చి వచ్చునెడ నచ్యుతుం దర్జును నుద్దేశించి 'భవద్విక్రము విహార స్థలంబు సూచితే? యని 
పలికి వివిధాయుధ ఖండంబులను వేదండాశ్వ రథ పదాతి శకలంబులను భూషణాతపత్రకేతు 
చామరాంశంబులను జక్షుశ్చమత్మరణపరిణతం బగు రణస్థలంబు సూపె; నప్పుడు గొటి ప్రాణంబులతో 
నొజలు నర తురగ ద్విరదంబులను గొందటు దమవారిం గానక కన్నీళ్ళు నించుచు నాలింగన రోదన 
ప్రముఖంబు లైన కరుణా భాషణంబు లగు నవస్థా విశేషంబులం బొందువారలం గృపాళురై యాలోకించుచు 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


నయ్యిరువురు( దమ మోహరంబున నెసంగు కలకలంబు విని యుదీర్ణగమనంబునం జనుదెంచుచుండి; 
రటమున్న కౌరవ్యుల మొనయును గర్జుని మొగ్గరంబును రెండు ముఖంబులం బెనంగుచుండి కయ్యపు 
టుచితత్వంబునం గలసె; నట్టియెడ రారాజు పురికొల్ప రాధేయునకు( బ్రాపయి పుళింద బాహ్లిక టేంకణాంధ్ర 
భోజానీకంబు గవిసినం గౌంతేయ బలంబునకు భరం బగుటయు. 317 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; మగధ సైన్యంబు మర్చించి= మగధ సైన్యాన్ని చంపి; సంశప్తక సైన్యంబు పైన్‌+కవిసి= 
సంశప్తకసైన్యాన్ని తాకి; కపికేతనంబు, మెణుంగులు, మెజయన్‌= కపిధ్వజం (ప్రకాశించగా; మధుమథను వెరవునన్‌= కృష్ణుడి 
నేర్పుతో; వెలిమాపుల, గతులు+అక్కజంబుగాన్‌= తెల్లగుర్రాల నడకలు ఆశ్చర్యం గొలుపగా; పార్టుండు= అర్జునుడు; 
ఉక్కున= శౌర్యంతో; భల్ల, నారాచ, (ప్రముఖ, (ప్రదర, పరంపరల సొంపును= బల్లెములు, బాణాలు మొదలైన ఆయుధాల 
వరుసల (ప్రకాశమూ; బాహువీర్య, ధైర్యంబుల, పెంపును= భుజబల ధైర్యాల అతిశయమూ; నిలింపనికరంబు వర్షింపన్‌= 
దేవతల సమూహం పొగడగా; అందున్‌= ఆ యుద్ధభూమిలో; మహా+అర్లవంబునన్‌+తిరుగు మందర నగంబు చందంబునన్‌= 
మహా సముద్రంలో తిరిగే మందర పర్వతంవలె; నిజస్యందనంబు+ఒప్పన్‌= తన రథం ఒప్పగా; అప్పటప్పటికిన్‌+ఎక్కుడు+ 
ఒదవుమదంబునన్‌= అంతకంతకు అధికమైన గర్వంతో; (త్రిగర్త*ఆదులు+అగు+ఆ+మార్తురు= త్రిగర్తీయులు మొదలైన ఆ 
శత్రువులు; పైపయిన్‌+ (క్రమ్మి= మీదిమీదికివచ్చి; కురియ+అస్త్ర శస్త్రంబులు= వేసే అస్త్రశస్త్రాలు; విదళిత+ఛిన్న, చూర్లితంబులు, 
చేయుచున్‌= చీల్చబడిన ముక్కలుగా పొడిగా చేస్తూ తదీయ గా(త్రంబులున్‌= వారి దేహాలు; కరటి, ఘోటక, తనువులున్‌= 
ఏనుగులు, గుర్రాల శరీరాలు; తునియలు+అయ్యును= తునకలై; నుగ్గులు+అయ్యును= చూర్లములై; పజీయలు+అయ్యును= 
బద్దలై; గుదులు+అయ్యును= గుత్తులై; ధరన్‌+తొర(గన్‌= నేలపై పడగా; తామరబావిన్‌+కేలిసల్పు= తామరకొలనులో 
క్రీడించు; సామజంబు చాడ్సునన్‌ విహరించి= ఏనుగువలె విహరించి; అవిహత, ధృతి, (వ్రత, మహితులగు+అహితులన్‌= 
కొట్టబడని ధైర్యంచే గొప్పవారైన శత్రువులను; అత్యుత్తమ లోకంబులకున్‌+పుచ్చి నన్‌= వీరస్వర్లానికి పంపగా; కొంచెపు, మూ. 
క విచ్చినన్‌= అల్పసైనికులు చెదరిపోగా; పెద్ద వెనుకొనక= మిక్కిలి వెంబడించకుండా; అరదంబు మరల్చివచ్చునెడన్‌= రథం 
మరలించి వస్తుండగా; అచ్యుతుండు+అర్జునున్‌+ఉద్దేశించి= కృష్ణుడు అర్జునుడితో; భవత్‌+విక్రమ విహారస్టలంబు+చూచితే!= 
నీవు పరాక్రమం చూపిన స్థలం చూచావా?; అని పలికి= అని వచించి; వివిధ+ఆయుధఖండంబులను= అనేక ఆయుధాల 
తునుకలతో; వేదండ+అశ్వరథ పదాతి శకలంబులను= గజ అశ్వరథ పదాతుల ఖండాలతో; భూషణ+ఆతపడత్ర= ఆభరణాలు, 
ఛత్రాలు, కేతు చామర+అంశంబులను= ధ్వజ చామరాల ముక్కలతో; చక్టుః+చమత్కరణ పరిణతంబు+అగు= చూపులకు 
రమ్య మనోహరంగా ఉన్న; రణస్టలంబు చూపెన్‌= యుద్దరంగం చూపించాడు; అప్పుడు; కొజి 'ప్రాణంబులతోన్‌+ఒజలు= 
కొనప్రాణములతో (మోగే; నరతురగ ద్విరదంబులను= సైనిక అశ్వగజాలను; తమవారిన్‌+కానక= తమ వాళ్ళు కనిపించక; 
కన్నీళ్ళు నించుచున్‌= ఏడుస్తూ; ఆలింగనరోదన 'ప్రముఖంబులు+ఐన= కౌగిలించుకొని ఏడ్చునట్టి; కరుణాభాషణంబులు+అగు= 
జాలిగొలిపే మాటలు పలికే; అవస్థా విశేషంబులన్‌= వివిధ అవస్థలను; పొందువారలన్‌= పొందినవారిని; కృపాళుర+ఐ 
ఆలోకించుచున్‌= జాలిగలవారై చూస్తూ; ఆ+ఇరువురున్‌= కృష్ణార్జునులు: తమ మోహరంబునన్‌= తమ సైన్యంలో; ఎసంగు 
కలకలంబు విని= కలిగిన సందడి విని; ఉదీర్లగమనంబునన్‌= మిక్కిలివేగంగా; చనుదెంచుచుండిరి= వస్తున్నారు; అటమున్న= 
అంతకుముందే; కౌరవ్యుల మొనయును= కౌరవసేనయు; కర్టుడి మొగ్గరంబును= కర్షుడిసేనయు; రెండు ముఖంబులన్‌+ 
పెనంగుచుండి= ఇరువైపులుగా పోరుతూ; కయ్యపు+ఉచి తత్వంబునన్‌+కలసెన్‌= యుద్దంలో తగునట్టుగా కలిశాయి; అట్టి 
ఎడన్‌= అప్పుడు; రారాజు పురికొల్పన్‌= దుర్యోధనుడు 'ప్రేరేపించగా; రాధేయునకున్‌+(ప్రాపయి= కర్టుడికి అండగా; పుళింద 
బాహ్లిక టేంకణ+ఆం(ధ్ర బోజ+అనీకంబు= పుళింద బాహ్లిక టేంకణ ఆంధ్ర భోజసైన్యాలు; కవిసినన్‌= తాకగా; 
కౌంతేయబలంబునకున్‌= పాండవసైన్యానికి; భరంబు+అగుటయున్‌= దుస్సహం కాగా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 277 


తాత్పర్యం: ఈ విధంగా మగధ సైన్యాన్ని చంపి, సంశప్తక సైన్యం మీద విజృంభించాడు. కపికేతనం (ప్రకాశించగా, 
శ్రీకృష్ణుని చాకచక్యంతో తెల్లనిగుర్రాల నడకలు ఆశ్చర్యం గొలుపగా, పరాక్రమంతో పార్టుడు-బల్లెములు, ఇనుప 
బాణాలు మొదలైన బాణాల పరంపరల సొంపును, తన బాహుబల ధైర్యాల పెంపును దేవతలసమూహం శ్లాఘించగా, 
మహాసముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరిగ తన రథం ఒప్పారగా, అంతకంతకు అతిశయించే గర్వంతో 
ఆ త్రిగర్తులు మొదలైన శత్రువులు మీదిమీదికి వచ్చి కురిపించే శ్మస్తాస్తాలు విరిగి ముక్కలై పొడి అయ్యేటట్టు చేస్తూ 
వాళ్ళ శరీరాలు, గజాశ్వాల శరీరాలు తునకలై, చూర్ణాలై, గుత్తులై నేలమీద పడగా, తామరకొలనులో (క్రీడించే 
ఏనుగువలె విహరించాడు. మొక్కవోని ధైర్యంతో గొప్పవారైన శత్రువులను స్వర్గానికి పంపాడు. మిగిలిన కొద్ది సైన్యం 
చెల్లాచెదరైపోగా, అట్టె దాన్ని వెంటాడక, రథాన్ని మరలించి తిరిగి వచ్చేటప్పుడు, శ్రీకృష్ణుడు అర్జునుడితో, 'నీవు 
పరాక్రమంతో విహరించిన స్థలాన్ని చూచావా? అన్నాడు. వివిధాయుధాల ముక్కలతో, గజాశ్యరథ పదాతి సైన్యాల 
ఖండాలతో, ఆభరణాల, గొడుగుల, ధ్వజాల, వింజామరల తునుకలతో కన్నులకు ఆశ్చర్యాన్ని గొలిపే ఆ యుద్దభూమిని 
చూపాడు. అప్పుడు కొస ఊపిరులతో మూల్వుతున్న సైనికులను, గజ తురగాలను - తమవారు కనపడక 
కన్నీళ్ళుకారుస్తూ, కౌగిలించుకోవటం, ఏడవటం, పెద్దగా జాలిగొలిపే మాటలు మాట్లాడటం వంటి నానావస్థలు 
పడుతున్నవారిని- దయతో చూస్తూ ఆ కృష్ణార్ణునులు తమ సైన్యంలో చెలరేగిన సందడిని విని మిక్కిలి వేగంగా 
రాసాగారు. అంతకుముందే కౌరవసేన, కర్టునిసేన వేర్వేరు వైపుల యుద్దం చేస్తూ, ఒకటిగా కలియటం యుద్దం 
దృష్ట్యా ఉచితమని కలిశాయి. అప్పుడు దుర్యోధనుడు పురికొల్పగా కర్గుడికి సాయంగా పుళింద, బాహ్లిక, టేంకణ, 
ఆంధ్ర, భోజసైన్యాలు పాండవసైన్యాన్ని ఎదుర్కోగా, ఆ తాకిడి పాండవసైన్యానికి భరించటం కష్టమైంది. 


మలయధ్వజుం డను పాండ్యమహారా జశ్వత్తామచేత( జచ్చుట (సం. 8-56-1 (కుంభ)) 


(ఈక 


పాండ్యు( డా సేనలపై బెట్టిదంబుగ । నడరి బాహాబల మక్కజముగ 

బేరిచి పీనుంగుపెంటగా జతురంగ | ముల రూపుమాపె న య్యలఘుభుజుండు 
ద్రోణ భీష్యులు దనతోంబాటి యను పలు । కున కోర్వం డచ్యుతార్లునులు దనకు 
నెక్కుడు నా విన్న నేవగించుచునుండు । నవ్వీరు( డమ్మెయి నాక్రమింప( 


ఆ. గని కడంగి యెదురు చని గురుతనయుండు । నగుచు( 'బగఅ నీవు మృగకులంబు 
గలంచు హరియు. బోలె. గలంచెదు నా దిక్కు; మొగము సేసి యనికి మొనయు' మనియె. 318 


ప్రతిపదార్థం: పాండ్యుండు= మలయధ్వజుడు; ఆ సేనలపైన్‌= కౌరవసేనలపై; బెట్టిదంబుగన్‌+అడరి= తీవ్రంగా విజృంభించి; 
బాహాబలము+అక్కజముగన్‌= భుజబలం అచ్చెరువు గొల్పగా; సేరిచి= విజృంభించి; చతురంగములు= రథ, గజ, తురగ, 
పదాతులను; పీనుంగు పెంటగాన్‌= శవాల కుప్పగా; రూపుమాపెన్‌= నాశనం చేశాడు; ఆ+అలఘుభుజుండు= గొప్ప భుజములు 
కలవాడైన మలయధ్వజుడు; ద్రోణభీష్ములు= (ద్రోణాచార్యుడు, భీష్ముడు; తనకున్‌+పాటి అను పలుకునకున్‌+ఓర్వండు= 
తనతో సమానం అన్నమాట సహించలేడు; అచ్యుత+అర్జ్హునులు= కృష్ణార్జునులు; తనకున్‌+ఎక్కుడునాన్‌ విన్నన్‌+ 
ఏవగించుచునుండున్‌= తనకంటె అధికులని వింటే అసహ్యపడుతాడు; ఆ+వీరుండు+ఆ+మెయిన్‌+ఆ(క్రమింపన్‌= ఆ వీరుడైన 
మలయధ్వజుడు ఆ విధంగా పైబడగా; గురుతనయుండు= అశ్వత్సామ; కని= చూచి; కడంగి= పూని; ఎదురు చని= 
ఎదురుగా వెళ్ళి; నగుచున్‌= నవ్వుతూ; మృగకులంబు కలయ హరియున్‌+పోలెన్‌= జింకల గుంపును కలతపెట్టే సింహంవలె; 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీవు; పగణన్‌= శత్రువులను; కలంచెదు= బాధపెడుతున్నావు; నా దిక్కుమొగము చేసి= నాకు ఎదురుగా వచ్చి; అనికిన్‌ 
మొనయుము+అనియెన్‌= యుద్దానికి తలపడుము అన్నాడు. 


తాత్సర్యం: పాండ్యరాజైన మలయధ్సజుడు భుజబలంతో విజృంభించి కౌరవసేనలోని చతురంగబలాలను పీనుగుపెంట 
కావించాడు. అతడు భీష్మద్రోణులు తనకు సాటికాగలరని అన్నా, కృష్ణార్ణునులు తనకంటె మేటి వీరులని విన్నా 
సహించలేని శౌర్యధనుడు. అతడి వి(క్రమాన్ని చూచిన అశ్వత్తామ నవ్వుతూ అతడితో 'లేళ్ళగుంపును బెదరగొట్టే 
సింహంవలె కౌరవసైన్యాన్ని నీవు కలతపెడుతున్నావు. నాకు ఎదురుగా వచ్చి నాతో యుద్దం చేయుము” అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. అన విని మేను వొంగ మలయధ్వజు( డుగ్రపు నారసంబు€ ద 

తనువున గ్రుచ్చి మౌర్వి నినదంబు నభంబున. బర్వ నంప వె 

ల్లి నిగుడం జేయ. దొమ్మిది శిలీముఖముల్‌ వెస నమ్మహీశుపై 

ననిమిషవర్ణనీయగతి న గ్గురునందను. దేసి నేసినన్‌. 319 
ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విని; మలయధ్వజుండు; మేను పొంగన్‌= దేహం ఉప్పొంగగా; ఉగ్రపునారసంబున్‌= 
భయంకరమైన బాణాన్ని; తద్‌+తనువునన్‌+(క్రుచ్చి= అశ్వత్థామ దేహంలో నాటి; మౌర్వినినదంబు నభంబునన్‌ పర్వన్‌= 
వింటినారి ధ్వని ఆకాశంలో వ్యాపించగా; అంపవెల్లి నిగుడన్‌+చేయన్‌= బాణవర్షం కురిపించగా; వెసన్‌= వెంటనే; ఆ+ 


గురునందను(డు= అశ్యృత్త్థామ; అనిమిష వర్లనీయగతిన్‌= దేవతలు పొగడునట్లుగా; ఆ+మహీశుపైన్‌= ఆ పాండ్యుడిపై; 
తొమ్మిది శిలీముఖముల్‌= తొమ్మిది బాణాలు; ఏసెన్‌= ప్రయోగించాడు. ఏసినన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: అశ్వత్థామ మాటలకు మలయ ధ్వజుడు మేను ఉప్పొంగగా అతడి శరీరంపై నిశితబాణం నాటి, అలై 
'త్రాటి ధ్వని ఆకాశమంతా వ్యాపింపగా బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ కూడా దేవతలు మెచ్చేటట్టుగా అతడిపై 
తొమ్మిదిబాణాలు వేసి నొప్పించాడు. 


వ. అ త్యొమ్మిదింటిలోన. 320 


తాత్సర్యం: ఆ తొమ్మిది బాణాలలో. 


క  ప్రతిశరములు పాండ్య మహీ । పతియును బరంగింప నైదు భగ్నము లయ్యెన్‌ 
గతి సెడక నిగిడి రథ్య । ప్రతతి ధరం గూల్చై నాల్గు బాణము లధిపా! 321 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; పాండ్య మహీపతియును= మలయధ్వజుడు; ప్రతిశరములు= (ప్రతిగా బాణాలు; 
పరంగింపన్‌= వేయగా; ఐదు, భగ్నములు+అయ్యెన్‌= ఐదు బాణాలు విరిగిపోయాయి; నాల్గుబాణములు= మిగిలిన నాల్లుబాణాలు; 
గతి+చెడక నిగిడి= గురి తప్పక వెళ్ళి; రథ్యప్రతతి= గుర్రాల సమూహాన్ని; ధరన్‌+కూల్చె= నేల కూల్చాయి. 


తాత్పర్యం: మలయధ్వజుడు కూడా ప్రతిగా బాణాలు వేయగా, అశృత్తామ వేసిన తొమ్మిది బాణాలలో ఐదు 
మధ్యలో విరిగాయి. నాలుగు బాణాలు గురితప్పక గుర్రాలను నేలకూల్చాయి. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 279 


తే. మటియు గురుపుత్రుం డేయ నమ్మలయకేతు( । డా శరంబులు దద్దనుర్దాలతయును 
దునిమెః దునిమిన నతి రయంబున నతండు । నారి సంధించి యమ్ముల నభము( గప్పె. 322 


ప్రతిపదార్థం: మజియున్‌= మరల; గురుపుత్రుడు+ఏయన్‌= అశ్వత్థామ. బాణాలు ప్రయోగించగా; ఆ మలయకేతు(డు= 
మలయధ్వజుడు; ఆ శరంబులు= ఆ బాణాలు; తద్‌+ధనుః+జ్యాలతయును= అతని వింటినారిని; తునిమెన్‌= ఖండించాడు; 
తునిమినన్‌= ఖండించగా; అతండు+అశ్వత్తామ; అతిరయంబునన్‌= కడువేగంతో; నారి సంధించి= మరొక నారిని ఎక్కించి; 
అమ్ములన్‌= బాణాలతో; నభమున్‌+కప్పెన్‌= ఆకాశాన్ని కప్పాడు. 


తాత్సర్యం: మళ్ళీ అశ్వత్తామ బాణాలు వేయగా మలయధ్వజుడు వాటిని, అతడి వింటినారిని ఖండించాడు. 
అశ్వత్భామ వెంటనే మరొక నారిని సంధించి బాణాలతో ఆకాశాన్ని కప్పాడు. 


వ. అ ప్పాండ్యమహీపతి పరివార సామర్థ్యంబున రథ్యవంతుం డయి వాయవ్యాస్త్రంబున నయ్యంప పరంపర. 
బ్రతిహతంబు సేసి తదీయ చక్రరక్షకులం దెగటార్ది యార్చినం గెరలి యగ్గురునందనుం దత్సహచరుల 
నుటుమాడి రత్న్వమయాగురు చందనసుందరంబైన మలయగిరి ప్రకారంబునం బొలుచు కేతనంబు గూల్లి 
గుట్టింబుల గీటడంగించి సూతు ప్రాణంబులు గొని చాపంబు ద్రుంచి తేరు దుమురు సేసి యతండు 
పొలివోని పారుషంబునం బ్రయోగించు నస్త్ర శస్ర్రంబుల నుజక నటికి యగ్గమై యున్నను గయ్యంబువలని 
వేడుక నతని సమయింప నొల్లక యరవాయి గొనిన యాలోన( బతిత యోధం బైన సుకల్పిత మాతంగంబు 
నెక్కిగిరి శిఖరంబు నలంకరించు కేసరియ ట్లొప్పి యా ద్రవిడేశ్వరుండు సామజంబు నుద్దామగతిం దటిమి 
భీమాభిరామం బైన తోమరంబు వైచిన మణిగణోజ్వలంబైన యా ద్రౌణి శిరోభూషణంబు ధరణిం బడిన 
ద్రొక్కంబడిన భుజంగంబు పోలికం గనలి యబ్దలుమగండు తత్పార్మ్వవర్తుల నార్వుర రథికవరుల. 
దద్వేదండంబు. తుండంబును చరణ చతుష్టయంబును నమ్మేదినీపతి పాదంబులుం గరంబులు శిరంబును 
నతి తీవ్ర భల్లంబులం దునుమాడిన నద్దిక్కు మూ(కలు విచ్చెం; గురుభూవరుం డమ్మహీసురవరుం జేరం జని 
యగ్గించె నప్పుడు. 323 


ప్రతిపదార్థం: ఆ+పాండ్య మహీపతి= మలయధ్వజుడు; పరివార సామర్థ్యంబునన్‌= అనుచరుల సామర్థ్యం వల్ల; రథ్యవంతుండు+ 
ఐ= రథసమూహాలు కలవాడై; వాయవ్య+అస్త్రంబునన్‌= వాయవ్యాస్త్రంతో; ఆ+అంపపరంపరన్‌+ప్రతిహతంబుచేసి= ఆ 
బాణసమూహాన్ని మరలింపజేసి; తదీయ చ(క్రరక్షకులన్‌+తెగటార్భి= ఆతడి చక్రరక్షకులను వధించి; ఆర్చినన్‌+కెరలి= అరువగా 
విజృంభించి; ఆ+గురునందనున్‌+తద్‌+సహచరులన్‌= ఆ అశృత్తామను, అతనియొక్క సహచరులను; నుణుమాడి= చూర్లంచేసి; 
రత్నమయ+అగురు చందన సుందరంబు+అయిన= రత్నమయమైన అగురుగంధపుచెట్లతో అందగించే; మలయగిరి 
ప్రకారంబునన్‌+పొలుచు= మలయపర్వతంవలె ఒప్పుతున్న; కేతనంబు కూల్ళి= ధ్వజాన్ని కూల్చి; గుజ్జంబుల గీటు+అడంగించి= 
గు(ర్రాలగర్వాన్ని అణచి; సూతుప్రాణంబులుకొని= సారథిని చంపి; చాపంబు (త్రుంచి= ధనువును విరిచి; తేరు తుజుము 
చేసి= రథాన్ని ముక్కలు చేసి; అతండు= మలయకేతువు; పొలిపోని పౌరుషంబునన్‌= తగ్గని పౌరుషంతో; ప్రయోగించు+ 
అస్త్రశస్త్రంబులన్‌= వేసే అస్త్రశ్మస్తాలను; ఉజక నటికి= అవలీలగా నరికి; అగ్గము+ఐ ఉన్నను= అధికుడై ఉన్నను; కయ్యంబువలని 
వేడుకన్‌= యుద్దమునందలి ఉత్సాహంతో; అతని సమయింపన్‌+ఒల్లక= అతడిని చంప పూనుకొనక; అరవాయి కొనిన 
ఆలోనన్‌= నంకోచవడినంతలో; వతితయోధంబు+అయిన= వడిన యోధులుగల- యోధులను వడగొట్టు; 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


సుకల్పితమాతంగంబున్‌+ఎక్కి= (శ్రేష్టమైన ఏనుగు నధిరోహించి; ఆ ద్రవిడ+ఈశ్వరుండు= పాండ్యదేశపురాజు; గిరిశిఖరంబును+ 
అలంకరించు; కేసరి అట్టు+ఒప్పి= పర్వతశిఖరంమీద కూర్చున్న సింహంవలె ఒప్పుతూ; సామజంబును+ఉద్దామగతిన్‌+తణిమి= 
ఏనుగును ఉద్దండంగా నడిపి; భీమ+అభిరామంబు+అయిన= భయంకరమూ రమ్యమూ ఐన; తోమరంబు వైచినన్‌= 
తోమరము అనే ఆయుధాన్ని వేయగా; మణిగణ+ఉజ్ఞలంబు+అయిన= మణుల సమూహంతో గొప్పగా (ప్రకాశించుచున్న; 
ఆ ద్రౌణి శిరోభూషణంబు= అశ్వత్హామ శిరస్సున ధరించిన ఆభరణం; ధరణిన్‌+పడినన్‌= నేలపై పడగా; ఆ+బలుమగండు= 
ఆ వీరుడు; త్రొక్కంబడిన భుజంగంబు పోలికన్‌+కనలి= తొక్కబడిన పామువలె కోపించి; తద్‌+పార్మ్యవర్తులన్‌+ఆర్వురు 
రథికవరులన్‌= మలయకేతువు ప్రక్కల ఉన్న ఆరుగురు వీరులను; తద్‌+వేదండంబు తుండంబును= ఆ ఏనుగు తొండమును; 
చరణచతుష్ట్రయంబును= నాలుగుకాళ్ళను; ఆ+ మేదినీపతి= పాండ్యరాజు; పాదంబులున్‌+కరంబులు శిరంబునున్‌= పాదాలను, 
చేతులను, శిరస్సును; అతితీవ్ర భల్లంబులన్‌+ తునుమాడినన్‌= మిక్కిలి వాడి అయిన బల్లెములతో ఖండించగా; ఆ+దిక్కుమూ( 
కలు విచ్చెన్‌= ఆవైపున ఉన్న సైన్యాలు చెల్లాచెదరయినాయి; కురు భూవరుండు= దుర్యోధనుడు; ఆ+మహీసురవరున్‌+చేరన్‌+చని= 
అశృత్తామవద్దకు వెళ్ళి; అగ్గించెన్‌= (ప్రశంసించాడు; అప్పుడు. 


తాత్సర్యం: ఆ పాండ్యరాజు తన పరివార సామర్థ్యంవల్ల రథసమూహాలు కలిగినవాడై, వాయవ్యాస్త్రంతో ఆ బాణ 
సమూహాన్ని అడ్డుకొని, అశ్వత్భామ చకక్రరక్షకులను సంహరించి, సింహనాదం చేశాడు. అప్పుడశ్వత్భామ అతడి 
సహచరులను నుగ్గుచేశాడు. రత్నాలతో నిండి, అగరు చందనవృక్షాలతో అందంగా ఉన్న మలయపర్వతం వలె 
శోభిల్లే అతడి రథకేతనాన్ని కూల్చాడు. రథాశ్యాలను చంపాడు. సారథి ప్రాణాలు తీశాడు. వింటిని త్రుంచాడు. 
రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ పాండ్యరాజు తరుగని పౌరుషంతో ప్రయోగిస్తున్న శస్తాస్తాలను లెక్క పెట్టక, 
ముక్కలు చేసి తాను అతిశయించి ఉన్నా, ఇంకా అతడితో యుద్దం చెయ్యాలన్న అభిలాషతో, అతడిని చంపటానికి 
ఇష్టపడక సంకోచిస్తుండగా - ఆ పాండ్యరాజు మలయధ్వజుడు, యోధులను పడగొట్టిన ఒక గొప్ప గజాన్ని 
అధిరోహించి, పర్వతశిఖరాన్ని అలంకరించిన సింహంవలె ప్రకాశించి, ఆ మదపుటేనుగును మహాతీవ్రవేగంతో 
అశృత్తామమీదికి తరిమాడు. భయంకరంగా, అందంగా ఉన్న తోమరాయుధాన్ని అతడిమీద ప్రయోగించాడు. ఆ 
దెబ్బకు మణులసమూహంతో ఎంతగానో (ప్రకాశించే అశ్వత్థామ శిరోభూషణం నేలమీద పడేసరికి, ఆ మహావీరుడు 
తోక తొక్కబడిన సర్పంవలె ఆగ్రహించి, పాండ్యరాజు ప్రక్కనున్న ఆరుగురు రథికులను, ఆ ఏనుగుతొండాన్ని, 
దాని నాలుగుకాళ్ళను, ఆ పాండ్యరాజు పాదాలను, చేతులను, శిరస్సును తీవ్రాతితీవ్రాలైన బల్లేలతో త్రుంచాడు. 
అప్పుడు పాండవపక్షసైన్యాలు చెల్హాచెదరయ్యాయి. దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరకు వచ్చి అతడిని ప్రశంసించాడు. 


క నిలునిలు మని తమ మూకల । నిలిపి వృకోదరుండు గవిసె నీ బలములపై( 

దలకొని ధృష్టద్యుమ్నా । దులు సంరంభోద్దటముగం దోడ్పడి రధిపా ! 324 
ప్రతిపదార్థం: వృకోదరుండు= భీముడు; నిలుమునిలుము+అని= ఆగుము ఆగుమని; తమ మూంకలన్‌ నిలిపి= తమ 
సేనలను ఆపి; నీ బలములపైన్‌= నీ సైన్యాలపై; కవిసెన్‌= దూకాడు; ధృష్టద్యుమ్న+ఆదులు= ధృష్టద్యుమ్నుడు మొదలైనవారు; 
తలకొని= పూని; సంరంభ+ఉద్భటముగన్‌= ఉత్సాహం విజృంభించగా; తోడ్పడిరి+అధిపా!= సహాయపడ్డారు రాజా! 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీముడు తమ సేనలను ఆపి నీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నాదులు 
విజృంభించిన ఉత్సాహంతో అతడికి అండగా నిలిచారు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 281 


క వారల వడి కోర్వక య । క్కౌరవ సైన్యంబు దెరలం గర్జుండు దర్ప 
స్పారత నదల్లి నిలిపి యు । దారగతిన్‌ వైరిరథికతతి మార్మొనియెన్‌. 325 


ప్రతిపదార్థం: వారలవడికిన్‌+ఓర్వక= ఆ సేనలధాటికి నిలువలేక; ఆ+కౌరవసైన్యంబు తెరలన్‌= కౌరవసైన్యం చెదరగా; 
కర్ణుడు; దర్పస్సారతన్‌+అదల్భి నిలిపి= గర్వంయొక్క అతిశయంతో (వారిని) గద్దించి ఆపి; ఉదారగతిన్‌= గొప్పగా; వైరి 
రథికతతిన్‌ మార్కొనియెన్‌= శత్రువీరుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: పాండవసైన్యం ధాటికి కౌరవసైన్యం నిలువలేకపోగా, కర్గుడు గర్వ్యాతిశయంతో గద్దించి వారిని ఆపి, 

గొప్పగ వైరి వీరులసమూహాన్ని ఎదుర్కొన్నాడు. 

వ. అతనికి బాసటయై యడరిన యశ్వత్థామచేతం బలువురు పాంచాలురు వొలిసిరి; కృష్ణుండు ర్రీడికిం 
బాండ్యమహీపతి సమయుట సూపి సమీరనందన కర్ణాదులగు నిరువా(గు రథికుల పరాక్రమంబును 
వేటువేట నిరూపించి చూపిన నతండును రథంబు మన సేనలోనికి బోవనిమ్మనిన నచ్యుతుం డట్లు చేయ 
నుబ్దిన పాండవానీకంబునకును రాధేయ గురుపుత్రుల రభసంబునం బేర్జిన మనమొనకును సంకుల సమరం 
బయ్యె; నం దాకర్ణునకు ధృష్టద్యుమ్నునకుం బరస్ప్సర శరకర్తనంబును నితరేతర చ్చత్రకేతుఖండనంబును 
నన్యోన్య వర్మ విదారణంబును మిథశ్శరీర పాతనంబును నగు సంగ్రామంబు సెల్లె; నట్టియెడ నా 
సూతనందనునకుం దలకడచి గురునందనుండు ద్రుపదనందనుం గవిసి 'బ్రహ్మఘ్న! నిలు నిలు; మేను 
గలుగ నెట్లు బ్రదికెద'వని పలికి వెండియు. 326 


ప్రతిపదార్థం: అతనికిన్‌ బాసట ఐ అడరినన్‌= కర్టుడికి అండగా నిలిచి విజృంభించిన; అశృత్తామ చేతన్‌= అశ్వత్భామచేత; 
పలువురు పాంచాలురు పొలిసిరి= చాలామంది పాంచాలవీరులు హతమైనారు; కృష్ణుండు= కృష్ణుడు; (క్రీడికిన్‌= అర్జునుడికి; 
పాండ్యమహీపతి= పాండ్యరాజు; సమయుట చూపి= మరణించటం చూపి; సమీరనందన కర్ణాదులు+అగు= భీముడు, కర్ణుడు 
మున్నగు; ఇరువాగు రథికుల పరాక్రమంబును= రెండుపక్షాల వీరుల శౌర్యాన్ని; వేణువేణ నిరూపించి చూపినన్‌= విడమరిచి 
చెప్పగా; అతండును= అర్జునుడు; రథంబు మనసేనలోనికిన్‌ పోవన్‌+ఇమ్ము+అనినన్‌= రథాన్ని మన సైన్యం మధ్యకు 
తీసికొనివెళ్ళుము అనగా; అచ్యుతుండు+అట్టు చేయన్‌= కృష్ణుడు అట్లా చేయగా; ఉబ్బిన పాండవ+అనీకంబునకును= 
పొంగిపోయిన పాండవ సైన్యానికీ; రాధేయ గురుపుత్రుల రభసంబునన్‌= కర్ణ అశ్వత్తామల ఉత్సాహంతో; పేర్చిన మన 
మొనకును= అతిశయించిన మన సైన్యానికీ; సంకుల సమరంబు+అయ్యెన్‌= తీవ్రయుద్దం సాగింది; అందున్‌+ఆ కర్టునకున్‌, 
ధృష్టద్యుమ్నునకున్‌= ఆ యుద్దంలో కర్టుడికీ, ధృష్టద్యుమ్నుడికీ; పరస్పర శరకర్తనంబునున్‌= ఒకరి బాణాలను ఇంకొకరు 
ఖండించటం; ఇతరేతర+ఛ[త, కేతు; ఖండనంబునున్‌= ఒకరి ఛ(త్రధ్వజాలను మరొకరు ఖండించటం; అన్యోన్యవర్మ 
విదారణంబును= ఒకరి కవచాన్ని మరొకరు భేదించటం; మిథః శరీరపాతనంబునున్‌= పరస్పర దేహాలను పడవేయటం; అగు 
సంగ్రామంబు+చెల్లెన్‌= అయినట్టి యుద్దం కొనసాగింది. అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ సూతనందనునకున్‌+తలకడచి= 
ఆ కర్షుడిని దాటి; గురునందనుండు= అశ్వత్హామ; (దుపదనందనున్‌+కవిసి= ధృష్టద్యుమ్నుడిని తాకి; బ్రహ్మఘ్న!= (బ్రాహ్మణహంతా!; 
నిలు నిలుము= ఆగుము; ఏను కలుగన్‌= నేనుండగా; ఎట్టు (బ్రదికెదవు?= ప్రాణాలతో ఎట్టా జీవిస్తావు?; అని పలికి 
వెండియున్‌= అని ఇంకా. 


తాత్సర్యం: అశ్వత్తామ కర్టుడికి బాసటగా నిలిచి పలువురు పాంచాలవీరులను హతమార్చాడు. కృష్ణుడు అర్జునుడికి 
పాండ్యరాజు మరణాన్ని గురించి, భీముడు, కర్గుడు మొదలైన ఇరుపక్షాల వీరుల బలాబలాలగురించి చెప్పగా, 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్జునుడు రథాన్ని మనసైన్యం మధ్యకు (అంటే కౌరవసైన్యం మధ్యకు) తీసికొనివెళ్ళుమని కోరాడు. అర్జునుడిని 

చూచి పాండవ సైన్యం, కర అశ్సత్హామలను చూచి కౌరవసైన్యం పొంగిపోయి తీవ్రంగా తలపడ్డాయి. కర్ణ ధృష్టద్యుమ్నుల 

మధ్య పరస్పరం బాణాలు వేసికొని ఛత్ర, ధ్వజాలను, కవచాలను ఖండించుకొని దేహాలను గాయపరచుకోవటం 

వంటి యుద్దం జరిగింది. అంతలో అశ్వత్థామ కర్తుని దాటి ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని బ్రాహ్మణహంతా! నే 
ఠా థి (ac) యు 

నుండగా నీవు ప్రాణాలతో ఎట్లా బయటపడగలవు? అని పలికి, ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, మాతండ్రియెడం జేసిన | పాతకముకతంబు గాంగ బాంచాల నికృ 
ష్టా! తునిమెద నిను నరు డిట । కేతేరకయున్న( బాటి కీవు నిలిచినన్‌.' 327 


ప్రతిపదార్థం: పాంచాల నికృష్ణా!= నీచుడవైన పాంచాలుడా!; మా తండ్రి ఎడన్‌+చేసిన పాతకము= నా తం(డ్రిఅయిన 
(ద్రోణుడిపట్ట నీవుచేసిన పాపం; కతంబుకాంగన్‌= కారణంగా; నరు(డు+ఇటకున్‌+ఏతేరక+ఉన్నన్‌= అర్జునుడు ఇటకు 
రాకుంటే; ఈవు పాక నిలిచినన్‌= నీవు పారిపోకుండా ఉంటే; నినున్‌ తునిమెదన్‌= నిన్ను చంపుతాను. 


తాత్సర్యం: నీచుడవైన ఓ ధృష్టద్యుమ్నా! అర్జునుడు ఇటకు రాకుండా, నీవు పారిపోకుండా ఉంటే నీవు మా తండ్రి 
పట్ల చేసిన పాపానికి నిన్ను చంపకుండా వదిలిపెట్టను. 
వ. అన విని ధృష్టద్యుమ్నుం డతని కిట్లనియె. 328 
ప్రతిపదార్థం: అనన్‌+విని= అశ్వత్థామ. మాటలు విని; ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= 
అతడితో ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అశ్వత్భామ మాటలకు ధృష్టద్యుమ్నుడు అతడితో ఇట్లా అన్నాడు: 
క _ 'మీ తండ్రి కుటికి నటికిన | హేతియ నీ కొటికు నునిచితిపుడ నజుకుదున్‌ 

నీ తులువపలుకులకు నీ । డై తోచిన యుత్తరంబు నదియ దురాత్మా! 329 


ప్రతిపదార్థం: దురాత్మా!= నీచుడా!; మీ తండ్రి కుణీకి నటికిన= మీ తండ్రి అయిన ద్రోణునిమీదికి ఉరికి నరికిన; 
హేతియ= ఖడ్డాన్నే; నీ కొఖుకున్‌+ఉనిచితిన్‌= నీ కొరకు దాచిపెట్టాను; ఇపుడ నణుకుదున్‌= ఇప్పుడే నిన్ను చంపుతాను; నీ 
తులువ పలుకులకును= నీ కుత్సితవాక్కులకు; ఈడై తోచిన ఉత్తరంబున్‌+అదియ= సరియైన సమాధానం అదే. 


తాత్సర్యం: “ఓ దురాత్ముడా! నీ తండ్రి ద్రోణుడి తలను సరికిన ఖడాన్నే నీ కొరకు కూడా దాచాను. ఇప్పుడే నిన్ను 
చంపుతాను. నీ కుత్సితపు మాటలకు సరి అయిన సమాధానం అదే”. 


వ. అని యంత నిలువక. 330 


తాత్పర్యం: అని అంతటితో ఆగక. 


తే. “వినుము బ్రహ్మఘ్యు( డన నీకు జనునె? బ్రాహ్మ । ఇ బ్రువఘ్నుండ నై సమున్నత్రి వహించు 
నన్ను! గిల్జిషపరు€ డను నిన్ను జనకు | కడకు బుచ్చెద వేగిరపడక నిలుము.” 331 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 283 
ప్రతిపదార్థం: వినుము; (బ్రహ్మఘ్ను(డు+అనన్‌ నీకున్‌+చనునె?= నన్ను (బ్రాహ్మణ హంతవనటం నీకుతగునా?; (బ్రాహ్మణ 
(బ్రువఘ్ను(డను+ఐ= (బ్రాహ్మణుడు గాకపోయినా, (బ్రాహ్మణుడనని చెప్పుకొంటున్న వాడిని సంహరించినవాడనై; సమున్నతి 
వహించునన్నున్‌= ఆధిక్యం పొందిన నన్ను; కిల్పిషపరుండు+అను నిన్నున్‌= పాపాత్ముడవని పలికే నిన్ను; జనకుకడకున్‌+ 
పుచ్చెదన్‌= నీ తండ్రివద్దకు పంపిస్తాను; వేగిరపడక నిలుము= తొందరపడక నిలబడుము. 


తాత్సర్యం: నన్ను బ్రహ్మఘ్నుడనటం నీకు తగునా? బ్రాహ్మణుడు గాకపోయినా బ్రాహ్మణుడనని చెప్పుకొంటున్న 
వాడిని సంహరించిన గొప్పువాడినైన నన్ను పాపాత్ముడనంటున్నావు. నిన్ను చంపి నీ తండ్రివద్దకు పంపిస్తాను. 
తొందరపడకు.” 


విశేషం: క్షాత్రధర్మం అవలంబించిన (ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కాడని, (బ్రాహ్మణబ్రువుడు మాత్రమేనని, అతడిని 
సంహరించటం పాపం కాదని ధృష్టద్యుమ్నుడు తనను సమర్థించుకొన్నాడు. 


వ. అనియె నట్లయ్యిరువురు నొండొరులం బరుషంబులు పలికి తలపడి వియత్తలంబు విశిఖ శిఖా 
కలాపంబులం గప్పిరి రాధేయుండు యుధామన్యు నుత్త మౌజో ద్రౌపదేయ శైనేయులను మటియుం 
జేయంగల పాండవ పాంచాల యోధులను బొదివి భండనంబు సేయుచుండె; నా ధృష్టద్యుమ్నుండు 
గురుపుత్రు కోదండంబు దుండంబులు సేసినం గుపితుండై యొండు విల్లుగొని యవ్వీరుండు. 332 


ప్రతిపదార్థం: అనియెను= అన్నాడు; అట్టు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా ఇద్దరూ; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పరుషంబులు 
పలికి= నిందించుకొని; తలపడి= పోరాడి; వియత్తలంబు= ఆకాశాన్ని; విశిఖ, శిఖా, కలాపంబులన్‌+కప్పిరి= బాణజ్వాలా 
సమూహంతో కప్పారు; యుధామన్యున్‌+ఉత్తమౌజున్‌+(ద్రౌపదేయ, శైనేయులను= యుధామన్యుడు ఉత్తమౌజుడు ఉపపాండవ 
శిని వంశీయులను; మజీయున్‌= ఇంకనూ; చేయన్‌+కల పాండవ, పాంచాల యోధులను= ఇంకా బలశాలురైన పాండవ, 
పాంచాలవీరులను; రాధేయుండు= కర్గుడు; పొదివి భండనంబు చేయుచుండెన్‌= తాకి యుద్దం చేయసాగాడు; ఆ 
ధృష్టద్యుమ్నుండు= ఆ ధృష్టద్యుమ్నుడు; గురుపుత్రు కోదండంబు= అశ్వత్హామ విల్లును; తుండంబులు+చేసినన్‌= ముక్కలు 
చేయగా; ఆ+వీరుండు= అశ్వత్థామ; కుపితుండు+ఐ= కోపించి; ఒండు విల్లుకొని= మరొక విల్లు తీసికొని. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ఆ విధంగా అనగా ఆ యిద్దరూ ఒకరినొకరు నిందించుకొంటూ బాణ పరంపరలతో 
ఆకాశాన్ని కప్పారు. యుధామన్యు ఉత్తమౌజులను, ఉపపాండవ శైనేయులను, పాంచాల పాండవ వీరులను కరుడు 
ఎదుర్కొని యుదం చేశాడు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్చామ విలును విరువగా అతడు కోపించి వేరొక విలును గకొని. 

ళా యు థి oe] ae} యా 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క సూత తురంగ స్యందన । కేతన చాపములు నటికి కేలిమెయిన్‌ ను 
గ్లెతొర(గ నేసి దోడ్డో । నాతత శక్తియును గదయు నత. డెత్తంగన్‌. 333 


ప్రతిపదార్థం: సూత తురంగ స్యందన కేతన చాపములు నటికి= సారథిని, గుర్రాలను, రథాన్ని, ధ్వజాన్ని, ధనువును నరికి; 
ఆతత శక్తియును గదయును= పొడవైన బల్లెమును, గదను; అతడు+ఎత్తంగన్‌= ధృష్టద్యుమ్నుడు చేబట్టగా; తోడ్లోన్‌= 
వెంటనే; కేలిమెయిన్‌= అవలీలగా; నుగ్గు+ఐ తొరంగన్‌+ఏసెన్‌= అవి చూర్లమయ్యేటట్టుగా బాణాలు వేశాడు. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడి సారథిని, రథాన్ని, అశ్వాలను, ధ్వజాన్ని, ధనువును ఖండించి, అతడు గద, బల్లెములు 
తీసికొనగా వాటిని కూడా అవలీలగా (త్రుంచివేశాడు. 


వ. అప్పాంచాలోత్తముండు వాలునుం బలుకయుం గొని కవియం గడంగిన నవియును దుమురు సేసి పె 
ల్లేసి పడకున్న నశ్వత్థామ వేగిరపడి వెబి(గందుచు( జేతి బాణాసనంబు విడిచి కృపాణంబు గొని 
భుజంగంబు దెస కడరు విహంగపతి విధంబున6 జనుట సూచి సవ్యసాచితో శౌరి ధృష్టద్యుమ్నుండు 
గురుపుత్రు బారింబడియెం గావవలయు ననుచు నద్దిక్కు సూపిన నతండు సత్వరుండై యవ్వీరుం డా 
ద్రుపదపుత్రుం గవిసిన కొలంది€ గ్రూరంబు లగు నారాచంబులు గుప్పించి నొప్పించిన నమ్మహీసురవరుం 
డయ్యుత్సాహంబు వదలి మరలి యరదంబున కరుగ సహదేవుండు దన తేరిపైకి నప్పార్షతుం దిగిచికొని 
తొలంగం గొనిపోయె నక్కుంభసంభవ సంభవుం డగ్గాండీవి మార్శొని పెనంగి బెట్టిదంబుగా. గనుకనిం 
దాంకి యతండు నాటిన సునిశిత శరంబున సోలె; సారథి రథం బొండు వలనికిం దోలె నర్దునుం డట్లు 
నిజసేనానాథు రక్షించి ద్రౌణి మదం బడ(గించుట గనుంగొని కౌంతేయ సైనికులు సింహనాదంబులు 
సేయ నక్కడ నిస్సాణాదుల నాదం బెసంగి నింగి నిండిన. 334 


ప్రతిపదార్థం: ఆ+పాంచాల+ఉత్తముండు= ఆ ధృష్టద్యుమ్నుడు; వాలునున్‌+పలుకయున్‌+కొని= కత్తి డాలు గైకొని; కవియన్‌+ 
కడంగినన్‌= యుద్దానికి పూనుకొనగా; అశ్వత్థామ; అవియును తుమురుచేసి= వాటిని కూడా పొడిగాచేసి; పెల్టు+ఏసి పడకున్నన్‌= 
పెక్కుబాణాలు వేసినా చలించనందువలన; వేగిరపడి వెణ(గు+అందుచున్‌= భయంతో త్వరపడి; చేతిబాణాసనంబు విడిచి= 
చేతిలోని విల్లును వదలి; కృపాణంబు కొని= ఖడ్గాన్ని పూని; భుజంగంబు దెసకున్‌+అడరు= పాము లున్న వైపునకు వెళ్ళు; 
విహంగపతి విధంబునన్‌= గరుత్మంతుడి వలె; చనుట చూచి= వెళ్ళగా చూచి; సవ్యసాచితోన్‌= అర్జునుడితో; శౌరి= కృష్ణుడు; 
ధృష్టద్యుమ్నుండు; గురుపుత్రు బారిన్‌+పడియెన్‌= అశ్వత్హామ చేతిలో చిక్కాడు; కావవలయును+అనుచున్‌= కాపాడాలి 
అంటూ; ఆ+దిక్కు చూపినన్‌= ఆ వైపు చూపగా; అతండు సత్వరుండు+ఐ= అర్జునుడు వేగిరంగా; ఆ+వీరుండు= ఆ 
అశృత్తామ; ఆ (ద్రుపద పుత్రున్‌+కవిసిన కొలందిన్‌= ధృష్టద్యుమ్నుడిని తాకినకొద్దీ; (క్రూరంబులు+అగు నారాచంబులు 
గుప్పించి= వాడి అయిన బాణాలు వేసి; నొప్పించినన్‌= బాధించగా; ఆ+మహీసురవరుండు= ఆ అశృత్తామ; ఆ+ఉత్సాహంబు 
వదలి= పూనిక మాని; మరలి అరదంబునకున్‌+అరుగన్‌= వెనుదిరిగి రథంమీదికి వెళ్ళగా; సహదేవుండు= సహదేవుడు; ఆ 
పార్షతున్‌= ఆ ధృష్టద్యుమ్నుని; తన తేరిపైకిన్‌= తన రథంమీదికి; తిగిచికొని= లాగికొని; తొలంగన్‌+కొనిపోయెన్‌= అక్కడినుండి 
తీసికొనివెళ్ళాడు; ఆ+కుంభసంభవ, సంభవుండు= అశ్వత్హామ; ఆ+గాండీవిన్‌ మార్కొని పెనంగి= అర్జునుడిని ఎదుర్కొని 
పోరి; బెట్టిదంబుగాన్‌+కనుకనిన్‌+తాకి= తీవ్రంగా సంభ్రమంతో తాకి; అతండు నాటిన= అర్జునుడు వేసిన; సునిశిత 
శరంబునన్‌= పదునైన బాణంతో; సోలెన్‌= పడిపోయాడు; సారథి= అశ్వత్తామ రథసారథి; రథంబు+ఒండు వలనికిన్‌+తోలెన్‌= 
రథాన్ని వేరొకవైపు తరలించాడు; అర్జ్హునుండు+అట్టు, నిజసేనా నాథు రక్షించి= అర్జును డావిధంగా తమ సేనాపతిని కాపాడి; 
ద్రౌాణిమదంబు+అడంగించుట కనుంగొని= అశ్వత్భామ గర్వాన్ని అణచటం చూచి; కౌంతేయ సైనికులు= పాండవసైనికులు; 
సింహనాదంబులు+చేయన్‌= బిగ్గరగా అరవగా; అక్కడన్‌= ఆ (ప్రదేశంలో; నిస్సాణ+ఆదుల నాదంబు+ఎసంగి= తప్పెటలు 
మొదలైన యుద్దవాద్యాల ధ్వనులు వ్యాపించి; నింగి నిండినన్‌= గగనభాగం నిండగా. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కత్తి, డాలు గైకొని రాగా అశ్వత్తామ వాటిని కూడ ఖండించాడు. అనేక బాణాలు వేసినా 
లొంగని అతడిపైకి ధనుస్సును వదలి పాములపైకి దూకి వచ్చే గరుడుడి వలె ఖడ్గంతో విజృంభించాడు. కృష్ణుడు, 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 285 


ధృష్టద్యుమ్నుడు అశృత్తామ బారినపడ్డాడు రక్షించుమని అర్జునుడికి చెప్పగా క్రూరబాణాలు వేసి అతడు అశ్వత్థామను 
నొప్పించాడు. దానికి తట్టుకొనలేక అశృత్తామ రథంపైకి వెళ్ళగా, సహదేవుడు ధృష్టద్యుమ్నుడిని తన రథంమిదికి 
లాగికొని ప్రక్కకు తీసికొని వెళ్ళాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొని అతడి బాణానికి మూర్చపడిపోగా సారథి 
రథాన్ని మరలించాడు. అశ్వత్తామ గర్వాన్ని అణచి తమ సేనాధిపతిని కాపాడిన అర్జునుడిని చూచి పాండవ 
సైనికులు సింహనాదాలు చేశారు. యుద్దవాద్యధ్వనులు గగనభాగం నిండాయి. 


విశేషం: అలం: ఉపమ. 


తే. సూతసుతుండు ధనంజయు. జూచి రోష । కలుషితాక్షు( దై తలపడం దలంచె నపుడు 

తత్‌క్షణమున సంశప్తక తతియు( దోంచె; । రెండు గని యిట్టు లనియె నా క్రీడి హరికి. 335 
ప్రతిపదార్థం: సూతసుతు(డు= కర్షుడు; ధనంజయున్‌ చూచి= అర్జునుడిని చూచి; రోష కలుషిత+అక్షుండు+ఐ= (క్రోధంచేత 
ఎర్రబడిన కనులు కలవాడై; తలపడన్‌ తలంభెన్‌+అపుడు= అతడితో యుద్దానికి, సిద్దమైనాడు; తత్‌క్షణమునన్‌= అప్పుడే; 
సంశప్తక తతియున్‌+తోయెన్‌= త్రిగర్తవీరులు కూడా గోచరించారు; రెండున్‌+కని= వాళ్ళను ఇరువురిని చూచి; ఆ ్రీడి= 
అర్జునుడు; హరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: కర్ణుడు క్రోధపూరితుడై అర్జునుడితో యుద్దానికి సిద్దమైనాడు. అప్పుడే త్రిగర్తవీరులు కూడా ముందుకు 
వచ్చారు. వాళ్ళను ఇద్దరినీ చూచి అర్జునుడు కృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


వ. 'కర్ణుండు మనల మార్మొనం గడంగెడు సంశప్తకులు గ్రుమ్మణం బొదివిరి; కర్ణుచేతం దగులుపడితిమేని 
సంశప్తకుల కోహటించిన వార మగుదుము వారల దిక్కు దేరు పోవనిమ్ము. 336 


ప్రతిపదార్థం: కర్టుండు= కర్టుడు; మనల మార్కొనన్‌+కడంగెడున్‌= మనలను ఎదుర్కొనటానికి పూనుకొన్నాడు; సంశప్తకులు= 
త్రిగర్తీయులు; (క్రుమ్మజన్‌+పొదివిరి= తిరిగి చుట్టుముట్టారు; కర్గుచేతన్‌+తగులుపడితిమి+ఏనిన్‌= కర్టుడి చేతిలో పడితే; 
సంశప్తకులకున్‌; ఓహటించినవారము+అగుదుము= ఓడిపోయినవారం అవుతాం; వారల దిక్కు తేరుపోవన్‌+ఇమ్ము= రథం 
వాళ్ళవైపు పోనిమ్ము. 


తాత్సర్యం: 'ఒకవైపు కర్షుడు, మరొకవైపు సంశప్తకులు తలపడబోతున్నారు. కర్షుడిని ఎదుర్కొంటే, సంశప్తకులకు 
ఓడినవారం అవుతాం కాబట్టి ముందు వారివైపు తేరు పోనిమ్ము”. 


చ. అన విని యట్ల చేసె నత డర్లును( డా రిపుకోటి ముట్టి యే 

పున నుఖుమాడుచుండె( గురుభూవర! యప్పడు ధర్మసూతనం 

దనులు సముద్దతిం గడ(గ దందడి క్రొత్తగ వారి సేనయున్‌ 

మన మొనయం బెనంగి నుపమా రహితంబగు విక్రమంబునన్‌. 337 
ప్రతిపదార్థం: కురుభూవర!= ధృతరాష్ట్ర మహారాజా! అన విని= అర్జునుడి మాటలు విని, అతడు= ఆ కృష్ణుడు; అట్టచేసెన్‌= 


అట్లాగే చేశాడు. అర్షునుడు+ఆ, రిపుకోటిన్‌, ముట్టి= అర్జునుడు ఆ శత్రువులను తాకి; ఏపునన్‌, నుణుమాడుచుండెన్‌= 
దర్సంతో నుగ్గుచేయసాగాడు; అప్పుడు; ధర్మసూతనందనులు= ధర్మరాజు, కరుడు; సముద్దతిన్‌+కడ(గన్‌= ఉత్సాహంతో 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


తలపడగా; వారిసేనయున్‌ మన మొనయున్‌= వారి సైన్యం, మనసైన్యం; ఉపమారహితంబు+అగు విక్రమంబునన్‌= సాటిలేని 
పరాక్రమంతో; దందడి (క్రొత్తగన్‌= యుద్దం అపూర్వంకాగా; పెనంగెన్‌= పోరు సలిపాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి మాటలు విని, కృష్ణుడు సంశప్తకులవైపు రథం మరల్చాడు. అర్జునుడు 
శత్రువులను నుగ్గు చేయసాగాడు. అప్పుడు కర్షుడు, ధర్మరాజు తలపడగా ఇరుసేనలూ పరాక్రమంతో అపూర్వరీతిలో 


విజ్బంభించాయి. 


ఉ.  సంగర మేను బెక్కు దివసంబులు సూచితి( గాని యెప్టు నా 
భంగి మునుంగ దచ్చెరువుపాటునం జిత్తము వోరు చున్మియో 
త్రుంగుచు నున్మియో యెజుంగ6 దూలక పైపయి. గ్రమ్ముం గూలు సే 
నాంగములందు నిందు€ గలహంబు మహోగ్రత యేమి సెప్పుదున్‌! 338 


ప్రతిపదార్థం: ఏను= నేను; సంగరము= యుద్దం; పెక్కు దివసంబులు చూచితిన్‌+కాని= ఎన్నో రోజులు చూచాను కాని; 
ఎప్లున్‌= ఎప్పుడూ; ఆ భంగిన్‌= ఆ విధంగా; చిత్తము= మనసు; అచ్చెరువుపాటునన్‌= ఆశ్చర్యంతో; మునుంగదు= 
మునుగలేదు; అందున్‌+ఇందున్‌= రెండు పక్షాలలోనూ; సేనా+అంగములు= రథ, గజ, తురగ, పదాతులు; పోరుచున్‌+ఉన్కియో= 
పోరుతున్నాయో; (త్రుంగుచున్‌+ఉన్కియో= నశిస్తున్నాయో; ఎణుంగన్‌= తెలియటంలేదు; తూలక= తొలగ కుండా; 
సైపయిన్‌+(క్రమ్మున్‌= మీదిమీదికి శత్రుసైన్యాన్ని (క్రమ్ముతాయి; కూలు= పడిపోయాయి; కలహంబు మహా+ ఉగ్రత= ఆ 
యుద్దతీవ్రతను; ఏమి చెప్పుదున్‌!= ఏమని చెప్పాలి? 


తాత్పర్యం: ఎన్నో రోజులు యుద్దాన్ని చూచానుగాని, ఎప్పుడూ ఆ విధంగా నా మనస్సు ఆశ్చర్యంతో మునుగలేదు. 
చతుర్విధ సేనాంగాలు ఇరుపక్షాల్లో పోరాడుతున్నాయో, నశిస్తున్నాయో నా కర్ణంకాలేదు. వెనుకాడకుండ ఒకదాని 
నొకటి [క్రమ్ముకొంటున్నాయి. పడిపోతున్నాయి. ఆ యుద్దతీవ్రతను ఏమని చెప్పేది? 


కర్లు(డు పాంచాల సైన్యంబు దైన్యంబు నొందించి విజృంభించుట (సం.8-57-1 (కుంభ)) 


తే. అందు(బాంచాల వీరుల నశ్వసూత । రథ సమేతంబుగా నంగరాజు దర్ప 

మెసంగ నేవురం బదువుర నేడ్వురను మ । హాస్య మార్గణముల( దునుమాడె నధిప! 339 
ప్రతిపదార్థం: అధిప!= ధృతరాష్ట్ర మహారాజా! అంగరాజు= కర్ణుడు; దర్పము+ఎస(గన్‌= గర్వమొప్పగా; అందున్‌= ఆ 
యుద్దంలో; పాంచాలవీరులను= పాంచాలవీరుల్ని; ఏవురన్‌+పదువురన్‌+ఏడ్వురన్‌= ఐదుగురిని, పదుగురిని, ఏడుగురిని; 


అశ్వసూతరథ సమేతంబుగాన్‌= అశ్వాలు సారథి రథములతో కూడా; మహా+ఆస్యమార్గణములన్‌= గొప్పముఖాలు గల 
బాణాలతో; తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ యుద్దంలో కర్ణుడు పరా(క్రమాతిశయంతో పాంచాలవీరులు పలువురిని 
రథాశ్వ సారథులతో సహా విశాలముఖ బాణాలతో వధించాడు. 


క. పదపడి పాండవ యోధు । ల్వొదివినం బెనుందుంగ మడువులో గజపతి యు 


న్మదవృత్తి( గేలిసలుపు ప । గిది నాతండు పోరె సురలు కీర్తన సేయన్‌. 340 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 287 
ప్రతిపదార్థం: పదపడి= తర్వాత; పాండవ యోధులు+పొదిలినన్‌= పాండవవీరులు చుట్టుముట్టగా; పెనుతుంగ మడువులో= 


పెద్ద పొడవైన కొలనులో; గజపతి= గజరాజు; ఉన్మదవృత్తిన్‌= ఉన్మాదంతో; కేలిసలుపు పగిదిన్‌= |క్రీడించేవిధంగా; సురలు 
కీర్తన+చేయన్‌= దేవతలు పొగడునట్టుగా; ఆతండు పోరెన్‌= కర్ణుడు యుద్దం చేశాడు. 


తాత్సర్యం: పాండవయోధులు తనపైకి రాగా, కర్ణుడు మదగజం పెద్దకొలనులో (క్రీడించేవిధంగా దేవతలు 
'ప్రశంసించగా రణవిహారం చేశాడు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడ. 341 
తాత్సర్యం: ఆ సమయంలో. 


చ. ద్రుపద తనూజులుం గవలు ద్రోవది పుత్రులు శౌరితమ్ముడుం 
గుపితమనస్కులై బలుపు గోల్తలం దాకి; రతం డదల్లి యు 
గ్రపు రభసంబునన్‌ శరపరంపరలం బర.గించె. గౌరవా 
ధిపు హృదయంబు మోదమునం( దేల(గ నందటి యంగకంబులన్‌. 342 


ప్రతిపదార్థం: [ద్రుపద తనూజులున్‌= పాంచాలురు; కవలు= నకుల సహదేవులు; (ద్రోవది పుత్రులు= ఉపపాండవులూ; శౌరి 
తమ్ముండున్‌= సాత్యకియూ; కుపితమనస్కులు+ఐ= కోపించిన మనస్సుకలవారై; బలుపు+కోల్తలన్‌+తా(కిరి= బలంతో 
ఎదురుగా నిలచి తాకారు; అతండు= కర్గుడు; అదల్ఫి= వారిని అడ్డగించి; కౌరవ+అధిపుహృదయంబు= దుర్యోధనుడి చిత్తం; 
మోదమునన్‌+తేల(గన్‌= ఆనందంలో తేలగా; ఉ(గ్రపు రభసంబునన్‌= భయంకర సంభ్రమంతో; అందజణ అంగకంబులన్‌= 
అందరి అవయవాలలో; శరపరంపరలన్‌+పర(గించెన్‌= బాణాలవరుసను కురిపించాడు. 


తాత్సర్యం: పాంచాలనీరులు, నకుల సహదేవులు, ఉపపాండవులు, సాత్యకి ఆగ్రహించి తన ఎదురుగా నిల్చి, 
బలంతో తలపడగా కర్ణుడు వారి అంగాలలో బాణపరంపరలు నాటి దుర్యోధనుడికి ఆనందం కలిగించాడు. 


వ.  వారలపై నక్కురుభూనాథుం డేను(గు కయ్యంబునకు వెరవు గల కళింగ వంగాంగ మగధ సుహ్మపాండ్రాది 
దేశంబుల బలంబులం గవియించిన నవి తదీయ చతురంగ బలంబుల మట్టి మల్లాడి చిత్రవధ విహారంబు 
సలుప నగ్గజ ప్రధాన సేన లగ్గలికం జించి చెండాడుచు నా దండి మగలును జేకితాన ప్రభద్రకులును 
రౌద్రరసంబునం బెనంచినం గనుంగొని మదంబునం బొదలి యొత్తరించి యురవడించిన. 343 


ప్రతిపదార్థం: ఆ+కురు భూనాథుండు= దుర్యోధనుడు; ఏనుగు కయ్యంబునకున్‌+వెరవుకల= గజయుద్దంలో ఆరితేరిన; 
కళింగ వంగ+అంగ మగధ సుహ్మపౌం[డ్ర+ఆది దేశంబుల బలంబులన్‌= కళింగ వంగ అంగ మగధ సుహ్మపౌండ్ర దేశాల 
సైన్యాలను; వారలపైన్‌= శత్రువులపై; కవియించినన్‌= పురికొల్పగా; అవి= ఆ సైన్యాలు; తదీయ చతురంగ బలంబులన్‌= 
వారి సేనాంగాలను; మట్టి మల్హాడి= తీవ్రంగా పెనుగులాడి; చిత్రవధ విహారంబు సలుపన్‌= చిత్రవధ చేయగా; ఆ+గజ(ప్రధాన 
సేనలు= వారి గజసైన్యాలు; అగ్గలికన్‌+చించి చెండు+ఆడుచున్‌= అతిశయంతో చీల్చి చెండాడుతూ; ఆ దండిమగలును= 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ పాండవవీరులును; చేకితాన (ప్రభ[ద్రకులును= చేకితానుడు, ప్రభ(ద్రకుడును; రౌ(ద్రరసంబునన్‌+పెన(చినన్‌= (క్రోధావేశంతో 
పోరాడగా; కనుంగొని= చూచి; మదంబునన్‌+పొదలి= మదంతో ఉప్పొంగి; ఒత్తరించి ఉరవడించినన్‌= ఆ(క్రమించి వేగిరంపగా. 


తాత్సర్యం: దుర్యోధనుడు గజసైన్యంతో కూడిన కళింగ, అంగ, వంగ, మగధ, పౌండ్రక, సుహ్మదేశ వీరులను 
పాండవులపైకి పురిగొల్పగా, వారు పాండవసేనలోని చతురంగాలను త్రొక్కి చిత్రవధ చేస్తూ చెండాడారు. పాండవ 
యోధులు చేకితాన ప్రభద్రకులు (క్రోధంతో ఎదుర్కొనగా ఆ గజసైన్యాలు మదంతో ఉప్పొంగి వారిని ఆక్రమించి 
సంభ్రమం కలిగించాయి. 


శా. వంగాధీశు. గరీంద్రుతో నడంగ గర్వస్పూర్తి శైనేయు. డే 
యం గేలీగతి మాద్రి లే/గొడుకు పాంద్రాధీశ్వరుంగిట్టి యా 
భంగిం గూల్ప( దదగ్రజుం డటుల దర్పం బొప్ప సుహ్మాధి నా 
థుం గోపంబున. ద్రుంప నేచెం గరటిస్తోమంబు లంతంతకున్‌. 344 


ప్రతిపదార్థం: శైనేయు(డు= సాత్యకి; వంగాధీశున్‌= వంగరాజును; కరి+ఇంద్రుతోన్‌+అడంగన్‌= గజడ్రేష్టంతోపాటు అణచుతూ; 
గర్వస్ఫూర్తిన్‌= గర్వం ఒప్పగా; ఏయన్‌= బాణాలు వేయగా; మాద్రి లేంత+కొడుకు= సహదేవుడు; కేలీగతిన్‌= అవలీలగా; 
పౌండ్ర+అధీశ్వరున్‌+కిట్టి= పౌం(డ్రరాజును సమీపించి; ఆ భంగిన్‌+కూల్చన్‌= ఆ విధంగా చంపగా; తద్‌+అ(గ్రజాండు= 
నకులుడు; అటుల దర్పంబు+ఒప్పన్‌= అలా గర్వమొప్పగా; సుహ్మ+ఆధినాథున్‌= సుహ్మదేశరాజును; కోపంబునన్‌+(త్రుంపన్‌= 
క్రోధంతో వధించగా; కరటి, స్తోమంబులు= ఏనుగుల సమూహాలు; అంత+అంతకున్‌= మరింతగా; ఏచెన్‌= విజృంభించాయి. 


తాత్సర్యం: సాత్యకి బాణాలు వేసి వంగరాజును గజంతోపాటు అణచగా, సహదేవుడు పౌండ్రరాజును, నకులుడు, 
సుహ్మరాజును వధించగా ఏనుగుల సమూహాలు వారిపైకి విజృంభించాయి. 


క వినుమట్లేచి నకులుం బొది । వె నుదగ్రధ్వని ననేక వేదండములం 

దెనిమిదిటిం గూల్లె బాణము । లెనిమిది యెనిమిదుల. దమ్ము. డేడ్తెర నధిపా! 345 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము= విను; అనేక వేదండములు= పెక్కు ఏనుగులు; అట్టు+ఏచి= అట్టా చెలరేగి; 
ఉద(గ్రధ్వనిన్‌= పెద్ద అరుపులతో; నకులున్‌+పొదివెన్‌= నకులుడిని చుట్టుముట్టాయి; తమ్ము(డు+ఏడ్తెజన్‌= సహదేవుడు 


పరా(క్రమించి; బాణములు+ఎనిమిది ఎనిమిదులన్‌= ఎనిమిది ఎనిమిది బాణాలతో; అందున్‌= వాటిలో; ఎనిమిదిటిన్‌+కూల్చెన్‌= 
ఎనిమిది గజాలను చంపాడు. 


తాత్సర్యం: రాజా! వినుము. పలు ఏనుగులు ఆ విధంగా చెలరేగి పెద్ద ధ్వనులతో నకులుడిని చుట్టుముట్టగా, 
సహదేవుడు ఎనిమిది బాణాలు వేసి వాటిలో ఎనిమిది ఏనుగులను వధించాడు. 


క ఆ ధృష్టద్యుమ్నాదులు । గ్రోధాంధత నడరి యేనుంగుల నస్తహతిన్‌ 
ల a ఎప ఈ 
వ్యాధూతములుగ6 జేయుచు । రాధేయుం గదియ సంగరము పేర్చె నృపా! 346 


ప్రతిపదార్థం: నృపా= రాజా! ఆ ధృష్టద్యుమ్న+ఆదులు= ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులు; (క్రోధ+అంధతన్‌+అడరి= 
కోపమనే చీకటితో పూనుకొని; ఏనుంగులన్‌= ఆ ఏనుగులను; అస్త్రహతిన్‌= అస్రముల తాకిడితో; వ్యాధూతములుగన్‌+ 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 289 


చేయుచున్‌= ఎగురకొట్టబడినవానినిగా చేయుచు; రాధేయున్‌+కదియన్‌= కర్ణుడిని తాకగా; సంగరము పేర్చెన్‌= యుద్దం 
తీవ్రం అయింది. 


తాత్పర్యం: రాజా! ధృష్టద్యుమ్నాదులు కోపించి అ(స్తాలతో ఏనుగులను కూల్చి కర్గుడిని ఎదుర్కొనగా యుద్దం 
తీవ్రమైనది. 


వ. ఆ సమయంబున శోణితంబు పెల్లున మున్నెగసిన రేణు వడంగిన నిరువా(గు సైనికులును దమతమ 
యడియాలంబులతోడి గొడుగులును సిడంబులును బెద్దయు మెజియం బెనంగుచుండ సంశప్తక 
సంచయంబు గించిదవశిష్టంబుగా నష్టంబుసేసిన సవ్యసాచికి శౌరి యక్కౌరవ పాండవ బలంబుల పోరు 
సూపి యప్పుడు దుర్యోధనుండు దనయందు( జేయంగలవారును దానును ధర్మనందనుం బట్టు తలంపున 
బెట్టు పొదువుటయు నమృతంబున కాసపడి యడరు నసురుల మరల్లు శక్రాగ్నుల చందంబున 
భీమసేనుండును సాత్యకియు వారలం బ్రతిహతులం జేయుటయు, నంత నిలువక యక్కురువిభుండును 
గర్గ కృపాశ్వత్థామలును నుద్దామగతి నయ్యిరువుర శరజాలంబుల నమ్ముల జడియుచుం గదిసి 
యక్కౌంతేయాగ్రజు కంకటంబు ద్రుంచివైచుటయు. గర్భు నుత్సాహంబునం గడంగు ధార్తరాష్తుల 
సింహనాదంబులకుం దెరలక మరుత్సుతుండు మండలప్రచారుం డగుటయు నా సూతనందనుండు 
మొదలగు నమ్మేటిమగల మార్గణమ్ము లమ్మనుజపతిపై( బరంగుటయు నకుల సహదేవ సాత్యకి ధృష్టద్యుమ్న 
ద్రౌపదేయ ప్రభృతులైన పాండవేయ పాంచాలాది యోధులం గలంచి యక్కర్ణుండు కమలాకరంబునం 
గేలిసలుపు శుండాలంబు లీల నటించుటయు నవ్వీరుం డగ్గలిక నక్కన్వడి రాక గోరి కపికేతనం 
బాలోకించుటయుం గలిగిన యప్పరిపాటి యంతయు నేర్పడం జెప్పి యా రాధేయు రభసం బుగ్గడించి 
మటియు నిట్లనియె. 347 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; శోణితంబు పెల్టునన్‌= రక్తం అధికం కావటంచేత; మున్ను+ఎగసిన రేణువు+ 
అడంగినన్‌= ముందు లేచిన ధూళి అణగగా; ఇరువాంగు సైనికులును= రెండుపక్షాల సైనికులు; తమ తమ అడియాలంబులతోడి 
గొడుగులును= తమ తమ చిహ్నాలతో కూడిన ఛ(త్రాలు; సిడంబులును= ధ్వజాలు; పెద్దయున్‌ మెజయన్‌= గొప్పగా ఒప్పగా; 
పెనంగుచుండన్‌= పోరుచుండగా; సంశప్తక సంచయంబు= సంశప్తకుల సమూహం; కించిత్‌+అవళిష్టంబుగాన్‌= కొద్దిగా 
మాత్రమే మిగిలేటట్టు; నష్టంబు+చేసినన్‌= వాటిని నశింపచేయగా; శౌరి= కృష్ణుడు; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; ఆ+కౌరవ 
పాండవ బలంబుల పోరు చూపి= కౌరవపాండవ సైన్యాల యుద్దం చూపించి; అప్పుడు= ఆ సమయంలో; దుర్యోధనుండు= 
దుర్యోధనుడు; తనయందున్‌+చేయంగలవారును తానును= తనకు సహాయపడుతున్నవారు, తాను; ధర్మనందనునున్‌+ 
పట్టు తలంపునన్‌= ధర్మరాజును బంధించాలనే ఆలోచనతో; బెట్టుపొదువుటయును= గట్టిగా చుట్టుముట్టగా; అమృతం బునకున్‌+ 
ఆసపడి= అమృతానికి ఆశపడి; అడరు+అసురుల మరల్ఫు= అతిశయించిన రాక్షసులను మరిలించే; శక్ర+అగ్నుల చందంబునన్‌= 
ఇంద్రాగ్నులవలె; భీమసేనుండును సాత్యకియున్‌= భీముడు సాత్యకి; వారలన్‌+(ప్రతిహతులన్‌+చేయుటయున్‌= వారిని కొట్టబడిన 
వారినిగా చేయడాన్ని అనగా వారిని కొట్టటాన్ని; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక; ఆ+కురువిభుండును= దుర్యోధనుడు; 
కర్ణ కృప+అశ్వత్భామలునున్‌= కర్ణుడు, కృపుడు, అశ్వత్హామలు; ఉద్దామగతిన్‌= తీవ్రమైనవిధంగా; ఆ+ఇరువుర= భీమ, 
సాత్యకుల; శరజాలంబులన్‌= బాణాలను; అమ్ములన్‌= బాణాలతో; జడియుచున్‌= నివారించుచూ; కదిసి= ఎదుర్కొని; ఆ+ 
కౌంతేయ+అ(గ్రజు కంకటంబున్‌= ఆ ధర్మరాజు కవచాన్ని; తుంచివైచుటయున్‌= ఖండించటాన్ని; కర్షు+ఉత్సాహంబునన్‌+ 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


కడంగు= కర్ణుడి ఉత్సాహంతో రెచ్చిన; ధార్తర్మాష్టుల సింహనాదంబులకున్‌+తెరలక= కౌరవుల అరుపులకు చలించక; 
మరుత్‌+సుతుండు= భీముడు; మండల (ప్రచారుండు+అగుటయున్‌= వలయాకారంగా తిరుగుటకలవాడు అగుటను; ఆ 
సూతనందనుండు మొదలగు= ఆ కరుడు మున్నగు; ఆ+మేటిమగల మార్గణమ్ములు= మేటి వీరుల బాణాలు; ఆ+ 
మనుజపతిపైన్‌+పరంగుటయున్‌= ధర్మరాజుపై పడుటను; నకుల సహదేవ సాత్యకి, ధృష్టద్యుమ్న (ద్రౌపదేయ (ప్రభృతులు+ఐన= 
నకుల సహదేవులు సాత్యకి, ధృష్టద్యుమ్నులు ఉపపాండవులు మొదలగు; పాండవేయ పాంచాల+ఆది యోధులన్‌+కలంచి= 
పాండవ పాంచాల వీరులను కలతపెట్టి; ఆ+కర్షుండు= కర్టుడు; కమలాకరంబునన్‌+కేలి సలుపు= తామరకొలనులో (క్రీడించే; 
శుండాలంబు లీలన్‌ నటించుటయును= ఏనుగువలె విహరించుటను; ఆ+వీరుండు= కర్షుడు; అగ్గలికన్‌= అతిశయంతో; 
ఆ+కవ్వడి రాక కోరి= అర్జునుడి రాకను కోరి; కపి కేతనంబు+ఆలోకించుటయున్‌= కపిధ్వజాన్ని చూచుటను; కలిగిన ఆ+ 
పరిపాటి అంతయున్‌= జరిగిన ఆ విధం అంతా ఏర్పడన్‌+చెప్పి= స్పష్టంగా వివరించి; ఆ రాధేయు రభసంబు+ఉగ్గడించి= 
కర్ణుడి ఆటోపాన్ని పేర్కొని; మరియును= ఇట్టు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: ఆ సమయంలో రక్తం అధికంగా ప్రవహించినందున, ముందు లేచిన ధూళి అణగగా, ఉభయపక్షాల 
సైనికులు తమతమ గుర్తులతో కూడిన ఛత్రాలు, ధ్వజాలు, బాగా ప్రకాశించగా యుద్దం చేయసాగారు. సంశప్తకుల 
సమూహాన్ని కొద్దిగా మాత్రమే మిగిలేటట్టు పరిమార్చిన పార్టుడికి శ్రీకృష్ణుడు - కురుపాండవ సైన్యాల పోరుచూపించి, 
ఆ సమయంలో దుర్యోధనుడు తన సహాయకులతో కలిసి ధర్మరాజును బంధించాలనే ఆలోచనతో ఆయనను 
చుట్టుముట్టగా, అమృతానికి ఆశపడి విజృంభించిన రాక్షసులను మరలించిన ఇందద్రాగ్నుల వలె, భీమసాత్యకులు 
వాళ్ళను (దుర్యోధనుని, అతని సహాయకులను) కొట్టటాన్ని - దుర్యోధన కర్ణ కృపాశ్వత్భామలు విజృంభించి, ఆ 
భీమసాత్యకుల బాణాలను తమ బాణాలతో నివారించి, ధర్మరాజు కవచాన్ని ఖండించటాన్ని - కర్ణుడి ప్రోత్సాహంతో 
చెలరేగిన కౌరవుల సింహనాదాలకు చలించక భీమసేనుడు వలయాకారంగా తిరగటాన్ని - కరుడు మొదలైన 
మేటివీరుల బాణాలు ఆ ధర్మరాజుమీద పడటాన్ని - నకుల సహదేవ సాత్యకీ ధృష్టద్యుమ్న (ద్రౌపదీ పుత్రాది పాండవ 
పాంచాల వీరులను కలతపెట్టి కర్షుడు తామరకొలనులో (క్రీడించే మదపుటేనుగువలె విహరించటాన్ని - ఆధిక్యంతో 
ఆ కర్గుడు కిరీటి తన సమీపానికి రావాలని కోరుకొని, అతని కపికేతనంవైపు చూస్తూ ఉండటాన్ని- స్పష్టంగా 
వివరించి, కర్షుడి ఆటోపాన్ని తెలియచెప్పి - ఇంకా ఇట్టా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క _ 'నినుం దలపడంజూచిన యీ । తని యేడ్తెటి మంట సొరంగం దలచు మిడుత యు 
బ్బున కెనయై నాకుం దో(। చినయది మ్రందింపు మితని శితవిశిఖములన్‌.' 348 


ప్రతిపదార్థం: నినున్‌+తలపడన్‌+చూచిన= నీతో పోరు సలపాలని తలచిన; ఈతని ఏడ్తెణ= ఈ కర్టుడి తొందర; మంట 
చొరంగన్‌+తలచు= మంటలో పడబోయే; మిడుత ఉబ్బునకున్‌+ఎన ఐ= మిడుత గర్భానికి సాటియై; నాకున్‌+*తోంచిన+అది= 
నాకు గోచరమవుతున్నది; శితవిశిఖములన్‌= వాడిబాణాలతో; ఇతనిన్‌+(మందింపుము= ఇతడిని సంహరించుము. 


తాత్సర్యం: నిన్నెదుర్కోవాలని చూచే ఈ కర్గుడి తొందర, మంటలో దూకాలనుకొనే మిడుత ఉబలాటంవలె నాకు 
తోస్తున్నది. వాడి బాణాలతో ఇతడిని నేలగూల్చు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 291 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని పలికి యతని కప్పుడు దోడ్పడ నుత్సహించు భవత్సుతు నుపలక్షించి బీభత్సునకుం జూపి. 349 


ప్రతిపదార్థం: అని పలికి; అతనికిన్‌+అప్పుడు తోడ్పడన్‌+ఉత్సహించు= కర్టుడికి తోడ్పడాలని పూనుకొన్న; భవత్‌+సుతున్‌+ 
ఉపలక్షించి= నీ కుమారుడి(దుర్యోధనుడి)ని చూచి; బీభత్సునకున్‌+చూపి= అర్జునుడికి చూపి. 


తాత్పర్యం: అని పలికిన కృష్ణుడు కర్ణుడికి తోడుగా ఉండాలని తలచిన దుర్యోధనుడిని అర్జునుడికి చూపి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. “ఇత్తటి( ద్రుళ్ళు సూపి నిను నేపున మార్కొని గెల్తు నన్‌ తలం 

పెత్తి సుయోధనుం డదె యహీనబలంబుల( గూర్చె. గర్జుతో 

మత్తగజంబులీల నెలమామిడి( గూల్లినభంగి( బాండు పు 

త్రోత్తమ! వీనిం గూల్పు; మత. డొంటిగ రాజ్యము నీకు. జేకుటున్‌.' 350 
ప్రతిపదార్థం: ఈ+తటిన్‌= ఇప్పుడు; సుయోధనుండు= దుర్యోధనుడు; త్రుళ్ళు చూపి= గర్వించి; నినున్‌+ఏపునన్‌ మార్కొని= 
అతిశయంతో నిన్ను ఎదుర్కొని; గెల్తును+అన్‌ తలంపు+ఎత్తి= గెలుస్తాననే ఆలోచన కలిగి; కర్షుతోన్‌= కర్గుడికి అండగా; 
అదె, అహీనబలంబులన్‌+కూర్చెన్‌= అదిగో గొప్ప సైన్యాలను సమకూర్చాడు; పాండుపుత్ర+ఉత్తమ!= అర్జునా! మత్తగజంబు= 
మదపుటేనుగు; లీలన్‌= అవలీలగా; ఎలమామిడిన్‌+కూల్చినభంగిన్‌= లేత మామిడిచెట్టును కూల్చేవిధంగా; వీనిన్‌*కూల్పుము= 


ఈ బలాలను చంపుము; అత(డు+ఒంటిగన్‌= అతడు ఒంటరివాడు కాగా; రాజ్యము నీకున్‌+చేకుణున్‌= అపుడు రాజ్యం 
నీకు లభిస్తుంది. 


తాత్పర్యం: అర్జునా! దుర్యోధనుడు నిన్ను గెలుస్తానన్న గర్వంతో కర్లుడికి తోడుగా అధిక సేనలను సమకూర్చాడు. 
మదగజం లేమావిచెట్టును కూల్చినట్టుగా ఆ సేనలను కూల్చుము; అతడు ఒంటరి అవుతాడు. అప్పుడు రాజ్యం 
నీకే దక్కుతుంది.” 


విశేషం: అలం: ఉపమ. 
వ. అను నవసరంబున. 351 


తాత్సర్యం: అంటున్న సమయంలో. 


మ. సమదాటోపత వాయునందనుండు ధృష్టద్యుమ్ను శైనేయు లే 
కమనోవృత్తి. గడంగి తో నడర దోర్గర్వంబు శోభిల్ల శౌ 
ర్యము సొంపార నిలింపకోటి వొగడన్‌ రారాజు సైన్యంబు లొ 
క్కొ మొగిం బెల్లగిలంగ బెట్టడరె సక్రోధాంతరంగంబుతోన్‌. 352 


ప్రతిపదార్థం: వాయునందనుండు= భీముడు; ధృష్టద్యుమ్న శైనేయులు= ధృష్టద్యుమ్న, సాత్యకులు; ఏకమనస్‌+వృత్తిన్‌+కడంగి= 
ఒకే లక్ష్యంతో పూని; తోన్‌+అడరన్‌= తనవెంట రాగా; స మద+ఆటోపతన్‌= గర్వాతిశయంతో; దోస్‌+గర్వంబు శోభిల్లన్‌= 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


భుజబలం (ప్రకాశించగా; శౌర్యము సొంపారన్‌= పరా(క్రమం ఒప్పగా; నిలింపకోటి, పొగడన్‌= దేవతలు (ప్రశంసించగా; స(క్రోధ+ 
అంతరంగంబుతోన్‌= కోపం నిండిన మనసుతో; రారాజు సైన్యంబులు= దుర్యోధనుడి సేనలు; ఒక్కొమొగిన్‌+పెల్లగిలంగన్‌= 
ఒక్కుమ్మడిగా పారిపోగా; బెట్టు+అడరెన్‌= మిక్కిలి విజృంభించాడు. 


తాత్సర్యం: (కోధాంతరంగంతో, పరాక్రమాతిశయంతో భీముడు, ధృష్టద్యుమ్న సాత్యకులు తనకు తోడు రాగా, 
దుర్యోధనుడి సేనలు పారిపోయేటట్టుగా విజృంభించాడు. అది చూచి దేవతలు ప్రశంసించారు. 


క. అడరి పటు బాణజాలం । బడరింప(గ వారిబలము లధికరయము నె 
క్కుడు మదము నొలయం. బైకొని | బడలువడంగంేసి నీదు బలముల నధిపా! 353 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! అడరి= విజృంభించి; పటు, బాణజాలంబు+అడరింపంగన్‌= వాడి అయిన బాణసమూహాన్ని 
(ప్రయోగించగా; వారి, బలములు= పాండవసేనలు; అధిక రయమున్‌= మిక్కిలివేగం; ఎక్కుడు మదమున్‌+ఒలయన్‌= 
అధికగర్వం ఒప్పుగా; పైకొని= కవిసి; నీదు, బలములన్‌= నీ సైన్యాలను; బడలుపడంగన్‌+చేసెన్‌= అలిసేటట్టుగా చేశాయి. 


తాత్పర్యం: రాజా! భీముడు అట్లా విజృంభించి తీవ్రబాణాలను ప్రయోగించగా, పాండవసేన కూడా వేగంగా, 
గర్వాతిశయంతో కౌరవసేనపై బడి అలిసిపోయేటట్లు చేసింది. 


క _ వడిం బొదివి భీము. డార్డిన(। జెడ విణిగిన సేన నేమి సెప్పదు దన దొం 
దడి. దాన చదిసె వెనుకొను । కడిందిమగలచేత గాసి గాదె నరేంద్రా! 354 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా!; వడిన్‌+పొదివి= వేగంగా తాకి; భీముండు+ఆర్చినన్‌= భీముడు అరవగా; చెడన్‌ విజిగిన 
సేనన్‌= పతనమైన సైన్యాన్ని గూర్చి; ఏమి చెప్పుదున్‌?= ఏమని చెప్పగలను?; వెనుకొను కడి(ది మగలచేతన్‌= వెంటాడే గొప్ప 
శూరులచేత; గాసి కాదె!= బాధనొందదా!; తన దొందు+దడిన్‌+తాన చదిసెన్‌= తన సందడిలో తానే నలిగిపోయింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! భీముడు వేగంగా తాకి సింహనాదం చేయగా నాశనమైన మన సైన్యం గురించి 
ఏమని చెప్పగలను? తమను వెంబడించిన వీరులచేత బాధించబడి తన సమ్మర్హంలో తానే నలిగిపోయింది. 


ఉ. మైొగ్గిడు వాహనంబులును, మోములు వాడంగ వాహనంబుల 
న్లిగి తలంగు సైనికులు, నేలకు గష్టపుంజొప్పు సొప్పడం 
ద్రగ్గు సిడంబులుం, గులము. దన్ను దలంచి యొదిర్ది యొంటిమై 
మ్రగ్గెడువారు నై కురు ధరావరు సైన్యము రూపుమాయంగన్‌. 355 


ప్రతిపదార్థం: (మొగ్గెడు వాహనంబులును= కూలుతున్న అశ్వగజాది వాహనాలు; మోములు, వాడంగన్‌= ముఖాలు వాడిపోగా; 
వాహనంబులన్‌+డిగ్గి, తలంగు, సైనికులు= వాహనాలనుండి దిగి తొలగిపోయే సైనికులు; కష్టపున్‌+చొప్పు, చొప్పడన్‌= కష్టమైన 
విధం ఏర్పడగా; నేలకున్‌= భూమిపై; (త్రగ్గు, సిడంబులున్‌= తెగిపడిన ధ్వజాలు; కులమున్‌+తన్నున్‌+తలంచి= తన వంశాన్ని 
తనను తలచుకొని; ఎదిర్చి= ఎదుర్కొని; ఒంటిమై, (మగ్గెడు, వారున్‌+ఐ= ఒంటరిగా చచ్చేవారు అయి; కురుధరావరు 
సైన్యము= కౌరవరాజు సైన్యం; రూపుమాయంగన్‌= నశించగా. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 293 


తాత్సర్యం: అశ్వగజాది వాహనాలు నేలపై పడిపోగా, వాడిన ముఖాలతో సైనికులు వాహనాలు దిగి తొలగిపోగా, 
ఘోరయుద్దానికి ధ్వజాలు తెగిపడగా, తమ వంశపౌరుషాన్ని తలచుకొని ఒంటరిగా పోరాడిన వీరులు నేలపై కూలగా 
కురురాజు సైన్యం నళించింది. 


ఆ. పావనికి నిషాదపతి నందనుండు మాటు । కొనిన నాత. డతని కుంజరంబు 
కరముతో. దదీయ కరములు శిరమును । నఅకె శితశరములు నాలుగింట. 356 
ప్రతిపదార్థం: నిషాదపతి నందనుడు= నిషాదరాజు కుమారుడు; పావనికిన్‌= భీముడితో; మాణుకొనినన్‌= తలపడగా; 


అత(డు= భీముడు; అతని కుంజరంబు= అతడి ఏనుగును; కరముతోన్‌= తొండంతోకూడ; తదీయకరములు శిరమును= 
అతడి చేతులు, తలను; శితశరములు నాలుగింటన్‌= నాలుగు వాడిబాణాలతో; నజుకెన్‌= నరికాడు. 


తాత్సర్యం: నిషాద రాజకుమారుడు భీముడితో తలపడగా, భీముడు అతడి చేతులను, తలను, ఏనుగును, దాని 
తొండాన్ని నాలుగు వాడిబాణాలతో ఖండించాడు. 


క _ మూ. డక్షౌహిణు లిమ్మెయి. | బోండిమి సెడి పాటిం బవనపుత్రుని యెదురన్‌ 
వేడిమి సూపంగ నొకండు । న్వాండిమగండు లే; యేమనం గల దధిపా! 357 
ప్రతిపదార్థం: మూండు+అక్షాహిణులు= మూడు అక్షౌహిణుల సైన్యం; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పోండిమి చెడి పాజన్‌= 


సొంపుచెడి పారిపోగా; పవనపు(త్రుని ఎదురన్‌= భీముడి ఎదుట; వేండిమి చూప(గన్‌= పరాక్రమం చూపటానికి; ఒకండున్‌+ 
వా(డి మగడు లేండు+అ= ఒక్కవీరుడు కూడా లేడు; ఏమనన్‌+కలదు+అధిపా!= ఏమని చెప్పాలి రాజా! 


తాత్సర్యం: ఈ విధంగా (అతడిముందు నిలువలేక) మూడు అక్షౌహిణుల సైన్యం సొంపుచెడి పారిపోగా, 
భీముడిని ఎదుర్కొనటానికి ఒక్క వీరుడు కూడా లేడంటే - ఇక చెప్పగలిగింది ఏమున్నది ధృతరాష్ట్ర మహారాజా! 


విశేషం: అక్షౌహిణి: 218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం గల సైన్యం - అక్షాహిణి. 


వ. ఇవ్విధంబున విక్రమించిన బీమసేను బరవసంబును దదీయసైనికుల సంరంభంబునుం బద్మనాభుండు 

ఫల్గునునకుం జూపి చెప్పె ననిన విని సంజయునకు ధృతరాష్తుం డి ట్లనియె. 358 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌ వి[క్రమించిన= ఈ విధంగా పరాక్రమం చూపిన; భీమసేను బరవసంబును= భీముడి ధైర్యం; 
తదీయ సైనికుల సంరంభంబునున్‌= అతడి సైనికులసందడిని; పద్మనాభుండు= కృష్ణుడు; ఫల్గునునకున్‌+చూపి చెప్పెన్‌= 


అర్జునుడికి చూపి వివరించాడు; అనినన్‌+విని= అనగా విని; ధృతరాష్టుండు= ధృతరాష్టుడు; సంజయునకున్‌= సంజయుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: భీముడి సాహసాన్ని, అతడి సైనికులసందడిని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు అని చెప్పగా 
విన్న ధృతరాష్ట్రుడు, సంజయుడితో ఇట్టా అన్నాడు: 


క. “నీ చెప్పెడుమెయి సూడ(గ । నీచత వాటిల్లై మన యనీకమునకు( దా 
రే చేటు సెడిరొ కౌరవు । లా చరిత ముపన్యసింపు మంతయు. దెలియన్‌.” 359 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ, చెప్పెడు, మేయి, చూడంగన్‌= నీవు చెప్పే విధం చూస్తే, మన అనీకమునకున్‌= మన సైన్యానికి; నీచత 
పాటిల్లైన్‌= అగౌరవం ఏర్పడింది; కౌరవులు; ఏ చేటు+చెడిరొ= ఏవిధంగా నశించారో; ఆ చరితము= ఆ వృత్తాంతం; 
అంతయున్‌+తెలియన్‌= పూర్తిగా తెలిసేటట్టుగ; ఉపన్యసింపుము= చెప్పుము. 


తాత్సర్యం: 'నీ మాటలవలన మన సైన్యం గౌరవం చెడిందని తెలుస్తున్నది. కౌరవులు ఏ విధంగా చెడ్డారో ఆ 
విషయమంతా వివరంగా చెప్పుము.” 


క. అనవుడు నత. డిట్లను న । మ్మనుజపతికి “హితులు సెప్ప మానక నీచే 

సిన దుర్భయమున+ జేటొం । దెను; వగవక రణము వినుము ధీరవిచారా!' 360 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మనుజపతికిన్‌= ఆ (ప్రభువుకు; అత(డు+ఇట్లు+అనున్‌= సంజయుడు ఇట్టా 
బదులు పలికాడు; ధీర విచారా!= ధైర్యంతోడి ఆలోచన గలవాడా - ధృతరాస్త్రరాజా!; హితులుచెప్పన్‌= హితులు ఎంత 


చెప్పినా; మానక= వినకుండా; నీ చేసిన దుర్లయమునన్‌= నీవు చేసిన దుర్నీతివలన; చేటు+ఒండెను= ఈ నష్టం కలిగింది; 
వగవక రణము వినుము= విచారించక యుద్దవిధం వినుము. 


తాత్సర్యం: ధృతరా(ష్టుడి మాటలకు సంజయుడు ఇట్టా బదులు పలికాడు: “ఓ రాజా! నీ మేలు కోరిన వారి 
మాటలు వినకుండా నీవు చేసిన కుటిలనీతి వలననే ఇంతనష్టం వాటిల్లింది. జరిగిన దానికి విచారించక యుద్దవృత్తాంతం 
వినుము. 


వ. ఇట్లుభీము కడంక గని కవ్వడి దన మునుము కొంచెము మూ(కలం దోలి మగిడి మన సేనల మర్దించుటకుం 

దమవారి( జేరంజన( గౌరవపతి యమ్మారుతి మార్శొని. 361 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భీముకడంక కని= భీముడి పూనిక చూచి; కవ్వడి= అర్జునుడు; తనమునుము= తన 
ఎదురుగా ఉన్న; కొంచెము మూంకలన్‌+తోలి= కొద్దిమంది సైనికులను పారదోలి; మగిడి= తిరిగి; మన సేనలన్‌ మర్దించుటకున్‌= 


మన సైన్యాలను అణచటానికి; తమవారికిన్‌+చేరన్‌+చనన్‌= తమవారిని కలిసికొనుటకు వెళ్ళగా; కౌరవపతి= దుర్యోధనుడు; 
ఆ+మారుతిన్‌+మార్కొని= ఆ భీముడిని ఎదుర్కొని. 


తాత్సర్యం: అర్జునుడు తనముందున్న కొద్దిమంది సైనికులను పారద్రోలి తన పక్షంవారిని చేరబోగా, దుర్యోధనుడు 
భీముడిని ఎదుర్కొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


దుర్యోధనుండు భీమసేనుం దలపడి పోరుట (సం. 8-44-3) 


తే. “ఎందు వచ్చెదు? నిలు నిలు; మేను గలుగ । గడిమి సెల్లునె నీకు; నీ క్షణమ నిన్ను 
నంతకుని పాలి కనిచెది ననుచు రోష । రక్తలోచన రుచుల శరములు వటిపె. 362 


ప్రతిపదార్థం: ఎందున్‌ వచ్చెదు?= ఎక్కడికి వస్తున్నావు? నిలు నిలుము= ఆగుము ఆగుము; ఏను కలుగన్‌= నేను ఉండగా; 
నీకున్‌= నీకు; కడిమి చెల్లునె?= పర్యాక్రమం తగునా?; ఈ క్షణము+అ= ఇప్పుడే; నిన్నున్‌= నిన్ను; అంతకుని 

నో షె A ఇ ఇ 
పాలికిన్‌+అనిచెదను= యముని వద్దకు పంపుతాను; అనుచున్‌= అంటూ; రోషరక్తలోచన రుచులన్‌= (క్రోధంతో ఎర్రబడిన 
కనుల కాంతులతో; శరములు పజపెన్‌= బాణాలు వేశాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 295 


తాత్సర్యం: ఎక్కడికి వస్తున్నావు? ఆగుము. నా ముందు నీ సాహసం చెల్లదు. ఇప్పుడే నిన్ను యమలోకం 
పంపుతాను చూడుము? అంటూ దుర్యోధనుడు (క్రోధపూరిత నేత్రాలతో చూస్తూ బాణప్రయోగం చేశాడు. 


క రాధేయుండు నుదీర్ణ । క్రోధుం డై గర్జతోడి గుణరవము నభో 
బాధం బొనర్వంగా నిజ । యోధుల( బురికొల్పికొని సముద్దతి( గడంగిన్‌. 363 


ప్రతిపదార్థం: రాధేయుండున్‌= కర్గుడుకూడా; ఉదీర్షక్రోధుండు+ఐన= మహా ఆ(గ్రహం కలవాడై; గర్జతోడి, గుణరవము= 
అరుపుతో కూడిన వింటినారిధ్వని; నభస్‌+బాధంబు+ఒనర్ప+కాన్‌= గగనంలో ప్రతిధ్వనించగా; నిజయోధులన్‌+పురికొల్పికొని= 
తన యోధులను ప్రోత్సహించి; సముద్ధతిన్‌+కడలౌన్‌= అతిశయంతో విజృంభించాడు. 


తాత్సర్యం: కర్షుడు కూడా (క్రోధపూరితుడై పెద్దగా గర్జిస్తూ వింటినారి ధ్వనిని చేస్తూ తన సైనికులను ప్రోత్సహించి 

శత్రుసేనపైకి వెళ్ళాడు. 

వ. అట్లయ్యిరువురు నుత్సాహంబు వాటించి నిజానీకంబు నిలువరించిన నది పురికొని పోరికి నమరుటయు( 
బాండవబలంబును దిరంబయి పెనంగందొడంగె; నట్టియెడ నక్కడ నిక్కడం జేయంగల దొరలు దలపడి 
యుక్కున నక్కజం బగు సమరక్రీడ సలిపి; రందు. 364 

ప్రతిపదార్థం: అట్టు+ఆ+ఇరువురున్‌= ఆ విధంగా దుర్యోధన కర్టులు ఇద్దరు; ఉత్సాహంబు పాటించి= ఉత్సాహం కలిగి; 
నిజ+అనీకంబు నిలువరించినన్‌= తమ సైన్యాన్ని నిలబెట్టగా; అది పురికొని పోరికిన్‌+అమరుటయున్‌= అది (ప్రేరణ చెంది 
యుద్దానికి సిద్దపడగా; పాండవ బలంబును= పాండవసైన్యంకూడా; తిరంబు+ఐ= స్థిరంగా నిల్చి; పెనంగన్‌+తొడంగెన్‌= 
పోరు సల్పసాగింది; అట్టిఎడన్‌= అప్పుడు; అక్కడన్‌+ఇక్కడన్‌= రెండు పక్షాలలో; చేయంగల దొరలు= సమర్ధులైన వీరులు; 
తలపడి= పోరి; ఉక్కునన్‌= గర్వంతో; అక్కజంబు+అగు= ఆశ్చర్యం గొలిపే విధంగా; సమరక్రీడన్‌ సలిపిరి= యుద్దం చేశారు; 
అందున్‌= ఆ రణంలో. 


తాత్పర్యం: దుర్యోధనుడు, కర్షుడు ఆ విధంగా తమ సైన్యంలో ఉత్సాహాన్ని రేకెత్తించి, యుద్దానికి సిద్దం చేయగా, 
పాండవసేనకూడా చలించకుండా నిల్చి పోరు సలిపింది. రెండు పక్షాలలోని వీరులు తలపడి అచ్చెరువు గొల్పే 
విధంగా యుద్దం చేశారు. ఆ యుద్దంలో. 


సీ. _ కర్గుండేపారి శిఖండి రథ్యముల సా । రథి గేతువును గూల్చి రయము మెజయ 
విగతాయుధుండు బాణవిహతాంగుండును గాను । దగ్రు€ దై తటుమ నతండు దొలంగం 
బాటి; దుశ్శాసన పార్షతు లొండొరు । తనువులు నొంచుచు ననిమిషులకు 
నచ్చెరు వగు నట్టి యని సేయ వారల । తనువులు లెడసాచ్చి పెనంగి రంగ 


తే. రాజు సూడ దత్పుత్రు సారథి శిరంబు । నకులు( డొక భల్లమున. ద్రుంప, జకిత మై క 
లంగు నచ్చటి మూంక6 జలంబు మెజయ । నిలిపె నా సూతసూనుండు నృపవరేణ్య! 365 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ధృతరాష్ట్ర మహారాజా!; కర్షుడు+ఏపారి= కర్ణుడు విజృంభించి; శిఖండి రథ్యములన్‌= శిఖండి 
గుర్రాలను; సారథిన్‌+కేతువును కూల్చి= సారథిని ధ్వజాన్ని నరికి; విగత+ఆయుధుండు= ఆయుధహీనుడు; బాణవిహత+ 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగుండునుగాన్‌= బాణాలతో గాయపరచబడిన శరీరుడు కాగా; రయముమెజయన్‌= వేగంగా; ఉద(గ్రుడై తణుమన్‌= 
భయంకరంగా తరుమగా; అతండు తొల(గన్‌+పాణెన్‌= అతడు పారిపోయాడు; దుళ్ళాసన పార్షతులు= దుశ్శాసనుడు, 
ధృష్టద్యుమ్నుడు; ఒండొరు తనువులు నొంచుచున్‌= ఒకరి దేహాన్ని ఒకరు నొప్పిస్తూ; అనిమిషులకున్‌+అచ్చెరువు+అగునట్టి= 
దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే; అనిచేయన్‌= యుద్దం చేయగా; వారల అనుచరులు= వారిభటులు; ఎడచొచ్చి పెనం 
గిరి= దూరంనుండి పోరు సలిపారు; నకులు(డు; అంగరాజుచూడన్‌= కర్గుడు చూస్తుండగా; తద్‌+పుత్రు సారధిశిరంబు= 
వృషసేనుడి సారథి తలను; ఒక భల్లమునన్‌+(త్రుంపన్‌= ఒక బల్లెంతో ఖండించగా; చకితము+ఐ కలంగు+అచ్చటిమూంకన్‌= 
రిచ్చవడి చెదిరిపోయే సైన్యాన్ని; ఆ సూతసూనుండు= కర్గుడు; చలంబు మెజయన్‌ నిలిపెన్‌= పట్టుదల ప్రకాశింపగా 
నిలిపాడు. 


తాత్సర్యం: ఓ రాజా! కర్ణుడు శౌర్యంతో శిఖండి గుర్రాలను, సారధిని, ధ్వజాన్ని ఖండించాడు. శిఖండిని బాణాలతో 
గాయపరచి తరుమగా అతడు పారిపోయాడు. దుశ్శాసన, ధృష్టద్యుమ్నులు ఒకరిని మరొకరు బాధిస్తూ తీ వ్రయుద్దం 
సల్ఫారు. నకులుడు వృషసేనుడి సారథి తలను బల్లెంతో ఖండించగా, సైనికులు చకితులై చెదరిపోసాగారు. కర్ట్షుడు 
పట్టుదలతో వారిని నిలువరించాడు. 


వ. అట్లు సారథిరహితుందైన వృషసేనుండు వేటొక్కసూతు నమర్దికొని తండ్రికిం జక్రరక్షకుండై నిలిచె; నకులుండు 
నొండు దెస కడరె; సహదేవుం డులూకుని విరథునిం జేసి పఅపె; సాత్యకిసౌబలు లన్యోన్య కేతు పాతనంబును 
బరస్పర కంకట కర్తనంబునుం జేసి; రా సమయంబున శైనేయుండు దురంగంబులం జదిపిన నరదంబు 
డిగ్గనుటఖికి యోసరించు న గ్లాంధారవిభుం గని యులూకుండు. 366 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సారథి రహితుండు+ఐన వృషసేనుండు= సారథిని కోల్పోయిన వృషసేనుడు; వేజొక్క 
సూతున్‌+అమర్చికొని= మరొకసారథిని కూర్చుకొని; తం(డ్రికిన్‌+చ(క్రరక్షకుండు+ఐ నిలిచెన్‌= కర్షుడికి రథచక్ర రక్షకుడిగా 
నిలిచాడు; నకులుండును= నకులుడు; ఒండు దెసకున్‌+అడరెన్‌= వేరేవైపు వెళ్ళాడు; సహదేవుండు= సహదేవుడు; ఉలూకునిన్‌= 
ఉలూకుడిని; విరథునిన్‌+చేసి, పజపెన్‌= రథహీనుడిగా చేసి పారద్రోలాడు; సాత్యకి, సౌబలులు= సాత్యకి శకునులు; అన్యోన్య 
కేతు పాతనంబును= ఒకరి ధ్వజాన్ని ఒకరు పడగొట్టటం; పరస్పర కంకట, కర్తనంబునున్‌+చేసిరి= ఒకరి కవచాన్ని ఒకరు 
ఛేదించటం చేశారు; ఆ సమయంబునన్‌= అప్పుడు; శైనేయుండు= సాత్యకి తురంగంబులన్‌+చదిపినన్‌= గుర్రాలను 
చంపగా; అరదంబు, డిగ్గన్‌+ఉణికి= రథంనుండి దూకి; ఓసరించు= తొలగిపోతున్న; ఆ+గాంధారవిభున్‌= శకునిని; ఉలూకుండు= 
ఉలూకుడు; కని= చూచి. 


తాత్సర్యం: సారథిరహితుడైన వృషసేనుడు మరొక సారథిని కూర్చుకొని తండ్రి రథచక్రరక్షకుడై నిలిచాడు. 
నకులుడు మరొకవైపు వెళ్ళాడు. సహదేవుడు ఉలూకుడిని రథహీనుడిని చేసి పారద్రోలాడు. సాత్యకి, శకునులు ఒకరి 
ధ్వజ కవచాలను మరొకరు ఛేదించారు. ఆ సమయంలో సాత్యకి అతడి గుర్రాలను కూల్చగా రథం దిగి పారిపోతున్న 
శకునిని చూచి ఉలూకుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మును సహదేవుం డెగువం । జనినప్పడ యొండు దేరు సవరించుకొనం 
గనుట నది పేర్షి యతనిం । గొనిపోయెను సంగరమునకుం దొల(గంగన్‌. 367 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 297 


ప్రతిపదార్థం: మును= ఇంతకుముందు; సహదేవుండు= సహదేవుడు; ఎగువన్‌+చనినప్పుడు+అ= పైకి వెళ్ళినప్పుడే; ఒండు 
తేరు సవరించుకొనన్‌= మరొకరథం సమకూర్చుకొనగా; అది పేర్చి= అది విజృంభించి; సంగరమునకున్‌+తొల(గంగన్‌= 
యుద్దానికి దూరంగా; అతనిన్‌+కొనిపోయెను= అతడిని తీసికొనివెళ్ళింది. 


తాత్సర్యం: ఇదివరకు సహదేవుడు (తన్ను విరథుని చేసి) ముందుకు వెళ్ళినప్పుడే వేరొక రథాన్ని సమకూర్చుకొని 
ఉండటంవల్ల, అది శకునిని యుద్దభూమినుండి పక్కకు తీసికొని వెళ్ళింది. 


ఉ. అచ్చటిమూ(క నల్గడల నాతురతం జెడి పాటె భీముచేం 

జచ్చెం గురుక్షితీశ్వరుని సారథి; కూలె హయాళి నుగ్గుగాం 

జొచ్చె రథం; బతండు వెటి సొచ్చి ధరిత్రికి దాంటి పోయి వె 

న్నిచ్చిన నీదు యోధవరు లేడ్తెజి మార్కొని రమ్మరుత్సుతున్‌. 368 
ప్రతిపదార్థం: అచ్చటిమూంక= అక్కడున్న సైన్యం; ఆతురతన్‌= వేగిరపాటుతో; నలు+కడలన్‌= నాలుగు దిశలకు; చెడి 
పాటెన్‌= చెదిరి పారిపోయింది; కురుక్షితి+-ఈశ్వరుని సారథి= దుర్యోధనుడి సారథి; భీముచేన్‌+చచ్చెన్‌= భీముడిచేత చచ్చాడు; 
హయ+ఆశళి కూలెన్‌= గుర్రాల సమూహం కూలిపోయింది; రథంబు= రథం; నుగ్గుగాన్‌+చొచ్చెన్‌= పొడి కాపోయింది; అతండు 
వెజచొచ్చి= దుర్యోధనుడు భయపడి; ధరిత్రికిన్‌ దాంటిపోయి= రణభూమిని దాటి; వెన్ను+ఇచ్చినన్‌= వెన్నుచూపగా; నీదు 
యోధవరులు= మీ సేనలోని వీరులు; ఏడ్తెజిన్‌= పరాక్రమంతో; ఆ+మరుత్‌+సుతున్‌= ఆ భీముడిని; మార్కొనిరి= 
ఎదుర్కొన్నారు. 


తాత్పర్యం: అక్కడున్న సైన్యం నాలుగు వైపులా చెదిరిపోగా భీముడు దుర్యోధనుడి సారథిని వధించాడు. అతడి 
గుర్రాలు, రథం కూలిపోగా భయంతో వెనుదిరిగి రణభూమినుండి తొలగిపోయాడు. అయినా కౌరవవీరులు 
భీముడిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. 


వ.  యుధామన్యుండు. గృపాచార్యు ధనువు దునిమిన నమ్మహాత్ముండు వేటొక్కవిల్లెత్తి, 369 
ప్రతిపదార్థం: యుధామన్యుండున్‌= యుధామన్యుడును; కృపాచార్యు ధనువు తునిమినన్‌= కృపాచార్యుడి ధనుస్సును 
ఖండించగా; ఆ+మహాత్ముండు= ఆయన; వేజొక విల్టు+ఎత్తి= మరొక ధనువు చేబట్టి. 


తాత్పర్యం: యుధామన్యుడు కృపాచార్యుడి ధనుస్సును ఖండించగా, అతడు మరొక విల్లు చేపటి. 


యు 
ఆ. కేతనంబు గూల్లి యాతపత్రము దును । మాడి సూతుం జంప నధికభయము 
గదిరి తేరు దాన కయ్యంబునకు( దొల6 । గంగ దోలె నతండు కౌరవేంద్ర! 370 
ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= ధృతరాష్ట్ర మహారాజా! కేతనంబున్‌+కూల్చి= ధ్వజం పడగొట్టి; ఆతప(త్రము తునుమాడి= 


ఛత్రం ముక్కలుచేసి; సూతున్‌+చంపన్‌= సారథిని చంపగా; అతండు= యుధామన్యుడు; అధికభయము కదిరి= మిక్కిలి 
భయపడి; తేరు= రథాన్ని; తాన్‌+అ= తానే; కయ్యంబునకున్‌+తొల(గంగన్‌+తోలెన్‌= యుద్దంనుండి తొలగేటట్టుగా తోలాడు. 


తాత్పర్యం: రాజా! కృపుడు యుధామన్యుడి ధ్వజచ్చత్రాలను నరికి సారథిని చంపగా అతడు భయపడి తనరథాన్ని 
తానే యుద్దంనుండి దూరంగా తోలుకొనిపోయాడు. 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


క శితశరము లుత్తమౌజుండు । గృతవర్ముని మేన నింప గినుక గదిరి మూ 

ర్లితుం డుగ6 జేసి; నతండు వెస । నతనిం దత్సూతుం డెగచె నరదము దొలంగన్‌. 371 
ప్రతిపదార్థం: ఉత్తమౌజుండు= ఉత్తమౌజుడు; కృతవర్ముని మేనన్‌= కృతవర్మ దేహంపై; శితశరములు= వాడిబాణాలు; 
నింపన్‌= నాటగా; అత(డు= కృతవర్మ; కినుక గదిరి= కోపం వహించి; వెసన్‌= వెంటనే; అతనిన్‌= ఉత్తమౌజుని; 
మూర్చితుండుగన్‌+చేసెన్‌= మూర్చిల్ల జేశాడు; తద్‌+సూతు(డు= అతని (ఉత్తమౌజుని) సారథి; అరదమున్‌ తొలంగన్‌= రథం 
తొలగగా; ఎగచెన్‌= తరిమాడు. 


తాత్పర్యం: ఉత్తమౌజుడు కృతవర్మ దేహంలో వాడిబాణాలు నాటగా, కృతవర్మ కోపించి వెంటనే ఉత్తమౌజుడిని 
మూర్చిల్లజేశాడు. ఉత్తమౌజుడి సారథి రథం తొలగిపోయేటట్టు తరిమాడు. 


అశ్వత్తాము యర్జునుం దలపడి మహాహవంబు సేయుట (సం. 8-45-1) 


చ. గురుతనయుం డనేకరథికుల్‌ దన పార్వములం దుదగ్రు లై 
దురము కడంకమై( దటుమ దోర్టల శౌర్యము లుల్లసిల్ల ని 
ష్టుర శరవృష్టి ముంచె మధుసూదను మధ్యమపాండవున్‌ వియ 
చ్చరులు ప్రశంస సేయగ నిజధ్వజినీనయనోత్సవంబుగన్‌. 372 


ప్రతిపదార్థం: గురు తనయుండు= అశ్యృత్తామ; అనేక రథికుల్‌= పెక్కుమంది వీరులు; తన పార్య్వములందున్‌= తన 
ప్రక్కలఉండి; ఉద(గ్రులు+ఐ= భయంగొల్పుతూ; దురము= యుద్దం; కడంకమైన్‌= పూనికతో; తజుమన్‌= వేగవంతంచేయగా 
దోః+బలశౌర్యములు+ఉల్లసిల్లన్‌= భుజబలశౌర్యం ఒప్పగా; వియత్‌+చరులు ప్రశంససేయంగన్‌= దేవతలు (ప్రశంసించగా; 
నిజధ్వజినీ నయన+ఉత్సవంబుగన్‌= తన సైనికులకు నేత్రానందంగా; మధుసూదనున్‌ మధ్యమపాండవున్‌= కృష్ణార్ణునులను; 
నిష్టుర శరవృష్టిన్‌ ముంచెన్‌= తీవ్ర బాణవర్షంతో ముంచాడు. 

అ 9 


తాత్సర్యం: అశ్వత్థామ పలువురు వీరులు తనకు అండగా ఉండి యుద్దం వేగం అందుకొనేటట్లు చేయగా, 
భుజబల పరాక్రమాలు ఒప్పగా దేవతలు మెచ్చుకొనగా, తన సైనికులకు కనుల పండువుకాగా కృష్ణార్ణునులపై 
శరవర్షం కురిపించాడు. 


క అలిగి నరు దైంద్ర మాదిగం । గల దివ్యాస్త్రంబు లేయంగా నయ్యై యు 
జ్వల మార్గణంబులను న । క్కలశభవసుతుండు మానె గౌరవముఖ్యా! 373 
ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= ధృతరాష్ట్ర రాజా!; నరుండు= అర్జునుడు; అలిగి= ఆ(గహించి; ఐం(ద్రము+ఆదిగన్‌+కల= 


ఇంద్రాస్త్రం మొదలైన; దివ్య+అస్రంబులు+ఏయయణగాన్‌= దివ్యాస్తాలు ప్రయోగించగా; ఆ+కలశభవసుతుండు= అశ్వత్హామ; 
ఆ+ఆ+ఉజ్ష్యల మార్గణంబులనున్‌= ఆయా కాంతిమంతములైన బాణాలను; మాన్ఫెన్‌= ఆపాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు ఆగ్రహంతో అశృత్తామసై ఐంద్రాస్త్రం మొదలుగ అనేక దివ్యాస్తాలు 
ప్రయోగించగా, అతడు వాటిని అడ్డుకొన్నాడు. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 299 
వ. ఇ వ్విధంబున వివిధాస్ర్రజాలంబులం బోరి పోరి. 374 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వివిధ+అ స్రజాలంబులన్‌= వివిధ అస్త్రాల సమూహాలతో; పోరి పోరి= యుద్దం 
చేసి చేసి. 


తాత్సర్యం: ఈ విధంగా అశ్చత్భామ, అర్జునులు అస్త్రయుద్దం చేసి చేసి. 


సీ. ఉఅక యశ్వత్చామ యుగ్రబాణంబులు । విజయుని దక్షిణభుజము దూ 
మూండేయ నొచ్చియు. బోండిమి సెడక య । బ్దలియుం డదల్లె. దత్పార్శ్యవర్తు 
లగు పెనుమూ(కల నమ్ములవెల్లిం బే | రల్క నక్కుంభజునాత్మజుండు 
రథ్యచయంబు నారాయణు వానర । ధ్వజము నవ్వీరు గాత్రమును బొదివె 


తే. మెటుంగు వాలంపగముల నమ్మెయి నరుండు । ద్రౌణితోడ భరంపడి రణ మొనర్లు 
చుండ నట మున్న ధర్మజు. డురవడించి । చిత్రసేనుని నమ్ముల. జిక్కునటిచి. 375 


ప్రతిపదార్థం: అశ్వత్ధామ= అశ్వత్థామ; ఉజక= లక్ష్యపెట్టక; విజయుని, దక్షిణ, భుజము, దూజన్‌= అర్జునుడి కుడిభుజంలో 
దూసుకొనిపోయేటట్టు, ఉగ్రబాణంబులు= వాడిబాణాలు; మూ(డు+ఏయన్‌= మూడింటిని వేయగా; నొచ్చియున్‌= బాధచెందినా; 
వోంయడము చెధకడా ధైర్యం కోల్ఫోక; ఆ+బలియుండు= అర్జునుడు; తద్‌+పార్ట్యవర్తులు+అగు పెనుమూ(కలను= అశ్వత్థామకు 
సహాయులుగా ఉన్న పెక్కు సైనికులను; అమ్ములవెల్లిన్‌= బాణప్రవాహంతో; అదల్బెన్‌= నొప్పించాడు; ఆ+కుంభజు+ఆత్మజుండు= 
అశృత్థామ; పేరు+అల్కన్‌= పెనుకోపంతో; రథ్యచయంబు= గుర్రాల సమూహాన్ని; నారాయణున్‌= శ్రీకృష్ణుడిని; వానరధ్వజమున్‌= 
కపిధ్వజమును; ఆ+వీరుగాత్రమును= అర్జునుడి దేహాన్ని; మెణు(గువాలు+అంపగములన్‌= కాంతిగల వాడిబాణాల సమూహాలతో; 
పొదివెన్‌= తాకాడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; నరుండు= అర్జునుడు; (ద్రౌణితోడన్‌= అశ్వత్తామచేత; భరంపడి= అణచబడి; 
రణము+ఒనర్చుచుండన్‌= యుద్దం చేస్తుండగా; అటమున్న= అంతకుముందే; ధర్మజుండు= ధర్మరాజు; ఉరవడించి= వేగంగా; 
చిత్రసేనునిన్‌= చిత్రసేనుడిని; అమ్ములన్‌+చిక్కుపటిచి= బాణాలతో ముంచి. 


తాత్సర్యం: అశృత్తామ లక్ష్యపెట్టక అర్జునుడి కుడిభుజంలో మూడుబాణాలు నాటినా అతడు ధైర్యాన్ని కోల్పోక 
అశ్వత్హామ అనుచరులపై బాణవర్షం కురిపించాడు. అశ్చత్హామ అమితంగా ఆ(గహించి అర్జునుడిని, సారథి అయిన 
కృష్ణుడిని, కపిధ్వజాన్ని, అశ్యాలను తేజోమయాలైన బాణాలతో కొట్టగా అర్జునుడు భంగపడి పోరు సలిపాడు. 
ధర్మరాజు ఒకవైపు చిత్రసేనుడిపై బాణాలు కురిపించి. 


క తటిమి తన మునుము సైన్యము । నురుమాండంగ6 గని సుయోధనుండు మున్నుగ నే 
డ్రెజ నీ యోధులు మార్మొని । యటిముటి నొప్పించి పట్ట నమరి పొదివినన్‌. 376 


ప్రతిపదార్థం: తజిమి= (చిత్రసేనుడిన్సితరిమి; తన మునుము సైన్యము= తనముందు సైన్యాన్ని (ధర్మరాజు); నుణుమాడంగన్‌+ 
కని= నుగ్గుచేయగా చూచి; సుయోధను(డు మున్నగు= దుర్యోధనుడు మొదలైన; నీ యోధులు= నీ సైనికులు; ఏడ్తెజన్‌= 
పరా(క్రమంతో; మార్కొని= ఎదుర్కొని; అజిముటి నొప్పించి= సంభ్రమంతో నొప్పించి; పట్టన్‌+అమరి పొదివినన్‌= పట్టుకొనుటకు 
సిద్దమై చుట్టుముట్టగా. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు చిత్రసేనుడిని తరిమి తన ముందరి సైన్యాన్ని నుగ్గుచేయగా చూచిన దుర్యోధనుడు మున్నగు 
వీరులు పరాక్రమంతో అతడిని ఎదుర్కొని ససంభ్రమంగా నొప్పించి పట్టుకోవటానికి సిద్దమై చుట్టుముట్టారు. 


ఉ. పావని మున్వుగ్రాం గవలు( బార్షతు(డున్‌ వెస వారి. దాంకినం 

జేవ దలిర్ప నచ్చటికిం జెచ్చెరం గర్జుండు వచ్చి తీవ్ర బా 

ణావృతమూర్తి. జేసి మనుజాధిప! యా రథికావలిన్‌ ధను 

ర్వా వితత స్వనంబున వియద్వివరంబు ప్రపూరితంబుగన్‌. 377 
ప్రతిపదార్థం: మనుజ+అధిపా!= ధృతరాష్ట్ర మహారాజా!; పావని మున్నుగాన్‌+కవలున్‌= భీముడు ముందుండగా 
నకులసహదేవులు; పార్షతు(డున్‌= ధృష్టద్యుమ్నుడు; వెసన్‌ వారిన్‌+తాంకినన్‌= వెంటనే వారిని తాకగా; కర్లుడు= కర్గుడు; చేవ 
తలిర్చన్‌= ధైర్యం అతిశయిల్లగా; చెచ్చెరన్‌= శీఘ్రంగా; అచ్చటికిన్‌= అక్కడికి; వచ్చి; ధనుః+జ్యా వితత, స్వనంబునన్‌= 
వింటినారియొక్క పెద్ద ధ్వనిచేత; వియత్‌+వివరంబు= ఆకాశభాగం; ప్రపూరితంబుగన్‌= నిండిపోగా; ఆ రథిక+ఆవలిన్‌= ఆ 
వీరులసమూహాన్ని; తీవ్రబాణ+ఆవృతమూర్తిన్‌+చేసెన్‌= తీవ్రబాణాలతో ముంచివేశాడు. 


తాత్సర్యం: భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు దుర్యోధనాదులను ఎదుర్కొనగా, ధైర్యం అతిశయిల్ల 
కర్ణుడు అతివేగంగా అటకు వచ్చి వింటినారిధ్వని ఆకాశమంతా నిండగా మోయిస్తూ, తీవ్రబాణాలతో వారిని 
ముంచాడు. 


క. అట్టియెడ మాద్రి పెదపటి । పట్టి కురున్భపాలు రెండుపదులమ్ములు దా 

బెట్టుగ నేసిన వేదన | ముట్టుడు. జేడ్పడియె నతండు మొనయును దల(3న్‌. 378 
ప్రతిపదార్థం: అట్టిఎడన్‌= అప్పుడు; మాద్రిపిదపటిపట్టి= సహదేవుడు; కురునృపాలున్‌= దుర్యోధనుడిని; రెండుపదులు+అమ్ములు= 
ఇరవైబాణాలు; తాన్‌ బెట్టుగన్‌+ఏసినన్‌= తానుగట్టిగా వేయగా; వేదన ముట్టుడున్‌= నొప్పి కలుగగా; అతండు= దుర్యోధనుడు; 
చేడ్పడియెన్‌= తొలగిపోయాడు; మొనయును తలశెన్‌= సేన కూడా బెదరిపోయింది. 


తాత్పర్యం: అప్పుడు సహదేవుడు దుర్యోధనుడిపై ఇరవైబాణాలు గుప్పించగా అతడు ఎంతోబాధను పొందాడు. 
అతడి సైన్యం కూడా కలతపాందింది. 


మ. కని రాధేయుండు దివ్యబాణనిహతిం గౌంతేయ సైన్యంబు నె 
బల్లను నొప్పించిన బీఖువోయె నది యుల్లాసోగ్రు( డై ధర్మ 
నందను నమ్మేటిమగండు గిట్టుటయు నాతం డల్లి పె ల్లేసినన్‌ 
విను మందస్మితసుందరుం డగుచు నవ్వీరుండు ధీరోద్ధతిన్‌. 379 


ప్రతిపదార్థం: రాధేయు(డు= కర్టుడు; కని= అది చూచి; దివ్యబాణనిహతిన్‌= దివ్యబాణాల దెబ్బచే; కౌంతేయ సైన్యంబును+ 
ఎల్లను, నొప్పించినన్‌= పాండవసేననంతా బాధపెట్టగా; అది= ఆ సైన్యం; బీణుపోయె= శక్తిీహీనమైంది; ఉల్లాస+ఉ(గ్రుడు+ 
అయి= ఉల్లాసంచే భయంకరుడయి; ఆ+మేటిమగండు= ఆ వీరుడు; ధర్మనందనున్‌= ధర్మరాజును; కిట్టుటయున్‌= 
సమీపించగా; అతండు= అతడు; అల్గి= కోపించి; సెల్లు+ఏసినన్‌= పెక్కుబాణాలు వేయగా; మందస్మిత సుందరుండు+అగుచున్‌= 
చిరునవ్వుతో అందగించినవాడై; ఆ+వీరుండు= కర్ణుడు; ధీర+ఉద్ధతిన్‌= ధైర్యాతిశయంతో; విను= (ఏం చేశాడో) వినుము. 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 301 


తాత్పర్యం: రాధేయుడు అది చూచి దివ్యబాణాలు వేసీ పాండవసైన్యాన్ని కలతపెట్టగా అది ధైర్యహీనమయింది. 
ఆ ఉత్సాహంతో ధర్మరాజును సమీపించగా అతడు పలుబాణాలు వేశాడు. దానికి కర్లుడు చిరునవ్వుతో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


వ. అనేక చండ కాండంబు లంగంబునం గీలించి. 380 


ప్రతిపదార్థం: అనేక చండ కాండంబులు= పటువైన పెక్కుబాణాలు; అంగంబునన్‌+కీలించి= అతడి దేహంలో నాటి. 


తాత్సర్యం: తీవ్రబాణాలను ధర్మరాజు శరీరంలో నాటి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. వలు(ద నారసంబు వక్షంబు( దూటింగ | నేయుటయును బాండవేయు. డార్తి( 
గూరి నిలువలేక కూర్చుండంబడి సూతు । నరద మెగవు తొలంగ ననియె నధిప! 381 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వలుంద నారసంబు= విశాలమైన బాణం; వక్షంబున్‌+తూణుంగన్‌+ఏయుటయున్‌= వక్షంలో 
నాటేటట్టు వేయగా; పాండవేయు(డు+ఆర్తిన్‌+కూరి= ధర్మరాజు బాధనొంది; నిలువలేక కూర్చుండ(బడి= నిలబడలేక కూలబడి; 
సూతున్‌= సారథిని; అరదము= రథం; ఎగవుతొల(గన్‌+అనియెన్‌= వేగంగా తోలుమని అన్నాడు. 


తాత్సర్యం: కర్గుడు ధర్మరాజు ఎదలో విశాలబాణాన్ని నాటగా అతడు బాధతో కూలబడిపోయి సారధిని రథం 
త్వరగా తొలగిపోనిమ్మని అన్నాడు. 


వ. అనుటయు వా€ డట్ల చేయం గౌరవులు గడంగి పోనీక పొదువుం డను నెలుంగులతో నక్కౌంతేయాగ్రజు 
వెన్నాడి కవిసినం గేకయ పాంచాల బలంబు లడ్డపడి పెనంగె; బీమసేనుండు సుయోధనుని “నిలు నిలు 
మని యదల్లి యమ్ములం గప్పె; నప్పుడు రాధేయుండు రభసంబున. 382 


ప్రతిపదార్థం: అనుటయున్‌ వా(డు+అట్లచేయన్‌= అనగా సారథి అట్లాగే చేయగా; కౌరవులు కడంగి= కౌరవులు పూని; 
పోనీక పొదువుండు అను+ఎలుంగులతోన్‌= ధర్మరాజును; పోనివ్వకుండా ఆపండి అను అరుపులతో; ఆ+కౌంతేయ+అ(గ్రజున్‌ 
వెన్నాడి కవిసినన్‌= ఆ ధర్మరాజును వెంబడించి పోరగా; కేకయ పాంచాల బలంబులు+అడ్డపడి= కేకయ పాంచాల సైన్యాలు 
అడ్డుకొని; పెనంగెన్‌= పోరుసల్సాయి; భీమసేనుండు= భీముడు; సుయోధనునిన్‌= దుర్యోధనుడిని; నిలునిలుము+అని 
అదల్సి= ఆగుము ఆగుము అని బెదరించి; అమ్ములన్‌+కప్పెన్‌= బాణాలతో కప్పాడు; అప్పుడు రాధేయుండు= అప్పుడు 
కర్ణుడు; రభసంబునన్‌= వేగిరపాటుతో. 


తాత్పర్యం: ధర్మరాజు అనగానే సారథి అట్లాగే చేశాడు. కౌరవులు ధర్మరాజును పోనీయకుండా వెంబడించి 
తాకారు. అప్పుడు కేకయ పాంచాల వీరులు అడ్డుకొని వారిని తాకారు. భీముడు దుర్యోధనుడిని ఆగుమాగుము 
అని ఆపి బాణాలతో కప్పాడు. అప్పుడు కర్షుడు సం(భ్రమంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క పాంచాలురంగేకయుల ను । దంచిత గర్వమున వాలురమ్ములవెళ్లిన్‌ 
ముంచిన నోటటి యరికరి | పంచాననమూర్తి భీముపజ్జ కొదింగినన్‌. 383 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాంచాలురన్‌+కేకయులును= పాంచాల కేకయ వీరులను; ఉదంచిత గర్వమునన్‌= ఎక్కువైన గర్వంతో; 
వాలు+అమ్ముల వెల్లిన్‌= వాడియెన బాణాల ప్రవాహంతో; ముంచినన్‌= కప్పుగా; ఓట+అజీ= ఓడిపోయి; అరికరి పంచాననమూర్తి= 
శత్రుగజమునకు సింహరూపమైన; భీముపజ్జకున్‌+ఒది.గినన్‌= భీముని (ప్రక్కలో చేరగా. 


తాత్సర్యం: కర్షుడు పాంచాల, కేకయ వీరులను బాణవర్షంతో ముంచెత్తగా వారు భయపడి శత్రుభయంకరుడైన 
భీముడి అండను చేరారు. 


వ. _ అక్కర్జ్ణుండు నిజరథంబు మెజియ ధర్మనందను వెనుకొనియె; నతండు విశిఖ వేదనం జేడ్పడిన చిత్తంబుతోడ 
నిజశిబిరంబున కల్లనల్లన పోవుచుండియు. దన్ను నా సూతనందనుండు మూండుదూపుల నేసిన మరలి 
యమ్మేటిమగని మేనం బలుమార్గణంబులు సొనిపి తత్సారథి సాయక త్రయంబునకు హయంబుల 
శరచతుష్టయంబునను స్రుక్కించె నట్టియెడ. 384 


ప్రతిపదార్థం: ఆ+కర్షుండు= కర్షుడు; నిజ రథంబు మెజయన్‌= తన రథం (ప్రకాశించగా; ధర్మనందనున్‌ వెనుకొనియెన్‌= 
ధర్మరాజును వెంబడించాడు; అతండు= ధర్మరాజు; విశిఖవేదనన్‌= బాణందెబ్బచే కలిగిన నొప్పితో; చేడ్పడిన చిత్తంబుతోడన్‌= 
బాధపడిన హృదయం తోడై; నిజ శిబిరంబునకున్‌= తన శిబిరానికి; అల్ల+అల్లన పోవుచుండియున్‌= మెల్లమెల్లగా పోతూ; 
తన్నున్‌+ఆ సూతనందనుండు= తనను ఆ కర్గుడు; మూండుతూపులన్‌+ఏసినన్‌= మూడుబాణాలతో కొట్టగా; మరలి= 
అతడివైపు తిరిగి; ఆ+మేటిమగని మేనన్‌= ఆ కర్లుడి శరీరంలో; పలు మార్గణంబులు చొనిపి= పెక్కుబాణాలు నాటి; 
తత్సారథిన్‌= అతడి సారథిని; సాయకత్రయంబునను= మూడు బాణాలతోనూ; హయంబులన్‌= గుర్రాలను; శర 
చతుష్టయంబునను= నాలుగు బాణాలతోనూ; స్రుక్కించెన్‌= పడగొట్టాడు; అట్టి ఎడన్‌= అప్పుడు. 


తాత్సర్యం: కర్టుడు తన రథంపై వెలుగొందుతూ ధర్మరాజును వెంబడించాడు. బాణాల దెబ్బలకు బాధపడుతూ 
మెల్లగా శిబిరానికి పోతున్న అతడిపై మూడుబాణాలు వేశాడు. ధర్మరాజు మరలి కర్దుడిపై పలుబాణాలు కురిపించి, 
మూడుబాణాలతో అతడి సారథిని, నాలుగుబాణాలతో గుర్రాలను పడగొట్టాడు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క. ఇరుదెసల నున్న కవ ల । న్నరపతి దురవస్థ సూచి నారాచపరం 
పరలు పర(గించుచును జె। చ్రైెరం గర్జునిం దాంకి రతండు చిటున వ్వొలయన్‌. 385 
ప్రతిపదార్థం: ఇరుదెసల నున్న కవలు= రెండువైపుల ఉన్న నకుల సహదేవులు; ఆ+నరపతి దురవస్థ+చూచి= ధర్మరాజు 


కష్టాన్ని చూచి; చెచ్చెరన్‌= వెంటనే; కర్గునిన్‌= కర్గ్టుడిని; అతండు చిజునవ్వు+ఒలయన్‌= అతడు చిరునవ్వు నవ్వగా; నారాచ 
పరంపరలు పరంగించుచును= బాణపరంపర కురిపిస్తూ; తాంకిరి= ఎదుర్కొన్నారు. 


తాత్పర్యం: ప్రక్కలనున్న నకుల సహదేవులు ధర్మరాజు ఇబ్బందిని చూచి, అతడికి సహాయంగా నిలిచి కర్గుడిపై 
బాణాలు కురిపించారు. కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ. 


తే. వార లిరువుర నుగ్రంపు నారసముల. | గప్పి దంత వర్ణములును గాలవాల 
సుందరంబులు నగు ధర్మనందనుని తు | రంగమంబుల( బడనేసి రయము మెజయ. 386 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 303 


ప్రతిపదార్థం: వారలన్‌+ఇరువురన్‌= వారిద్దరినీ; ఉ(గ్రంపు నారసములన్‌+కప్పి= (క్రూరబాణాలతో కప్పి; దంత వర్షములును= 
తెలుపురంగులు; కాల, వాల, సుందరంబులు+అగు= నల్లని తోకలచే సుందరములైన; ధర్మనందనుని తురంగమంబులన్‌= 
ధర్మరాజు గుర్రాలను; పడన్‌+ఏసి= పడగొట్టి; రయము మెజయన్‌= వేగం (ప్రకాశం కాగా. 


తాత్పర్యం: కర్షుడు నకుల సహదేవులపై వాడిబాణాలు వేసి, తెల్లనిరంగు గల మేనులతో, నల్లని తోకలతో 
అందమైన ధర్మరాజు గుర్రాలను వేగంగా కూలవేసి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అతని శిరస్తాణంబును । శితవిశిఖ నిపాతితంబు సేసి యుదారో 
ద్దతి నకలు కార్ముకము హయ । తతియుం దునుమాడుటయు నతండును నతండున్‌. 387 


ప్రతిపదార్థం: అతని శిరస్తాణంబును= ధర్మరాజు తలతొడుగు; శిత విశిఖ నిపాతితంబు చేసి= వాడిబాణాలచేత పడగొట్టి; 
ఉదార+ఉద్ధతిన్‌= గొప్ప పరాక్రమంతో; నకులు కార్ముకము హయతతియున్‌= నకులుడి విల్లు, గుర్రాలను; తునుమాడుటయును= 
ఖండించగా; అతండునున్‌+అతండున్‌= ధర్మజ, నకులులు. 


తాత్పర్యం: వాడిబాణాలతో ధర్మరాజు తలకు రక్షగా ఉన్న తొడుగును పడగొట్టి పరాక్రమించి నకులుడి గుర్రాలను, 
విల్లును ఖండించగా ధర్మరాజు, నకులుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, సహదేవుని తే రెక్కిన | నహితాంతకు( డైన కర్ణు( డమ్మువ్వుర సం 
పిహిత శరీరుల. జెసెను | బహువిధ బాణముల. జలము బలమును మెబయన్‌. 388 


ప్రతిపదార్థం: సహదేవుని తేరు+ఎక్కినన్‌= సహదేవుడి రథంపైకి ఎక్కగా; అహిత+అంతకు(డు+ఐన కర్షుడు= శత్రుహంతమైన 
కర్ణుడు; చలము బలమును మెజయన్‌= పట్టుదల పరాక్రమం ఒప్పగా; బహువిధ బాణములన్‌= అనేక బాణాలతో; ఆ+ 
మువ్వురన్‌= ధర్మజనకుల సహదేవులను; సంపిహిత శరీరులన్‌+చేసెన్‌= కప్పబడినవారిగా చేశాడు. 


తాత్పర్యం: (ధర్మరాజు, నకులులు) సహదేవుడి రథంపైకి రాగా, కర్ణుడు వారి ముగ్గురినీ బలంతో చలంతో 
పలురకాల బాణాలతో నొప్పించి ముగ్గురి శరీరాలను కప్పేశాడు. 


చ. కనుంగొని శల్యుం డి ట్లనియెం గర్జునితో 'నిది యేల? ధర్మనం 
దనుపయి నాగ్రహించెదు; హితం బగు కార్యమె యిమ్మహీశు నీ 
వని దెగటార్దినట్లయిన నర్జును( డుత్కట శోకరోషమున్‌ 
పెనంగొన నిన్ను! గౌరవుల( బీను(గుపెంటలు సేయకుండునే? 389 


ప్రతిపదార్థం: శల్యుండు= శల్యుడు; కనుంగొని= చూచి; కర్షునితోన్‌= కర్షుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; ఇది ఏల 

(దవ! గ! [32] ౧ ౧ 
ధర్మనందనుపయిన్‌+ఆ(గ్రహించెదు= ఇట్టా ధర్మరాజుపై ఆ(గ్రహిస్తావెందుకు?; హితంబు+అగు కార్యమె?= మేలుకలిగించే 
పనియా?; ఈ+మహీశు= ఈ రాజును; నీవు+అనిన్‌= నీవు యుద్దంలో; తెగటార్చినట్టు+అయినన్‌= చంపితే గనుక; 
అర్జునుడు; ఉత్కట శోకరోషముల్‌ పెనంగొనన్‌= అధిక దుఃఖ ఆవేశాలు పెనగొనగా; నిన్నున్‌+కౌరవులన్‌= నిన్నూ, కౌరవులనూ; 
పీనుగు పెంటలు చేయకుండునే?= శవాలుగా చేయకుండా ఉంటాడా? 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శల్యుడది చూచి కర్షుడితో ఇట్లా అన్నాడు: 'ధర్మరాజుపై నీ ఆగ్రహం చూపిస్తున్నావెందుకు? ఇది మేలు 
చేసే పనియా? అతడిని నీవు యుద్దంలో వధిస్తే, శోక కోపావేశాలు పెనగొన్న అర్జునుడు నిన్ను, కౌరవులను 


సంహరించకుండా ఉంటాడా?” 


విశేషం: ఆదినుండీ కర్షుడి ప్రయత్నాలకు ఆటంకం కలిగించటమే శల్యుడు పనిగా పెట్టుకొన్నాడు. 
(స. [ 


తే. ఇతండు దెగటాటినేనియు నేమి ఫలము । గలదు? నరు. బొలియించుట యలఘుశౌర్య; 
మది కురుక్షితిపాలున కఖిల రాజ్య । సిద్దియును జేయు; నింక నా బుద్ది వినుము. 390 
ప్రతిపదార్థం: ఇతండు తెగటాటెను+ఏనియున్‌= ఇతడు చనిపోయినా; ఏమి ఫలముకలదు?= లాభమేమున్నది?; నరున్‌+ 


పాలియించుట అలఘుశౌర్యము= అర్జునుడిని వధించటమే గొప్ప పరాక్రమం; అది; కురుక్షితిపాలునకున్‌= దుర్యోధనుడికి; 
అఖిల రాజ్య సిద్దియును చేయున్‌= సమస్త రాజ్యాన్ని లభింపచేస్తుంది; ఇంక నా బుద్ది వినుము= ఇక నా మాట వినుము. 


తాత్సర్యం: ధర్మరాజు మరణం వలన నీకు ఏమి లాభం? అర్జునుడిని వధించటమే నీ ఘనతకు నిదర్శనం. 
దానివలన దుర్యోధనుడికి సమస్తరాజ్యం దక్కుతుంది. ఇక నా మాట వినుము. 


వ. అదియునుం గాక. 391 


తాత్సర్యం: అంతే కాక. 


క  వాందె కురుక్షితిపాలుండు । పోండిమి సెడి భీముచేత( బొదువంబడియె న 
వ్వా(డిమగని కడ్డము నీ । వే(డిమి దక్కంగంగలదె వేజొకం డరయన్‌? 392 


ప్రతిపదార్థం: వాండె కురుక్షితిపాలుండు= అదిగో అతడే కురురాజు దుర్యోధనుడు; పోండిమి చెడి= ఒప్పు కోల్పోయి; 
భీముచేతన్‌= భీముడిచేత; పొదువన్‌+పడియెన్‌= తాకబడినాడు; ఆ+వాండిమగనికిన్‌+అడ్డము= ఆ మేటివీరుడికి అడ్డు; నీ వేం 
డిమి తక్కంగన్‌= నీ శౌర్యంతప్ప; వేజొక(డు+అరయన్‌= మరొకటి చూడగా; కలదె?= ఉన్నదా? 


తాత్పర్యం: అదిగో! దుర్యోధనుడు ధైర్యహీనుడై భీముడిచేత చిక్కాడు. నీవు తప్ప వేరెవరు అతడిని ఎదుర్కొన 
గలరు? 


క పవనసుతు చేత నా భూ ,ధవు( డీల్గినయేని నీవు ధర్మతనయునిం 


గవలన్‌ సమయించుట దల । ప వృథాస్పురణంబు గాదె పరబలభేదీ!' 393 


ప్రతిపదార్థం: పరబలభేదీ!= శత్రుబలాన్ని ఖండించేవాడా (కర్ణా!); పవనసుతుచేతన్‌= భీముడిచేత; ఆ భూధవు(డు+ఈల్లిన, 
ఏనిన్‌= దుర్యోధనుడు చచ్చినట్టయితే; నీవు; ధర్మతనయునిన్‌+కవలన్‌= ధర్మజ నకుల సహదేవులను; సమయించుట= 
వధించటం; తలంధగున్‌= చూడగా; వృథాస్సురణంబు కాదె?= వ్యర్ధ పరా(క్రమమే కాదా? 


తాత్సర్యం: కర్ణా! దుర్యోధనుడు భీముడిచేత చనిపోయిన తరువాత, నీవు ధర్మజ, నకుల, సహదేవులను వధించినా 
వ్యర్థమే కదా! 


కర్ణపర్య్వము - ద్వితీయాశ్వాసము 305 
క. అనవిని యజ్టైత్తి భవ । తనయుని దెస జూచి వాయుతనయునిచే నా 


తని పొదువంబడుట యేర్పడం । గని రాధాతనయు. డతని గావ(గ జనియెన్‌. 394 


ప్రతిపదార్థం: అనన్‌+విని= శల్యుడనగా విని; అజ్జ+ఎత్తి= తలఎత్తి; భవత్‌+తనయుని, దెసన్‌+చూచి= నీకుమారుడివైపు 
చూచి; వాయుతనయునిచేన్‌+ఆతని పొదువంబడుట= భీముడు ఆ(క్రమింపబడటం; ఏర్పడన్‌+కని= స్పష్టంగా చూచి; 
రాధాతనయు(డు= కర్గుడు; అతనిన్‌+కావంగన్‌+చనియెన్‌= అతడిని కాపాడటానికి వెళ్ళాడు. 


తాత్సర్యం: శల్యుడి మాటలు విని, కర్టుడు భీముడిచేత పొదువబడిన దుర్యోధనుడిని చూచి అతడిని కాపాడటానికి 
వెళ్ళాడు. 
క. చనుటయు నజాతశత్రుండు | దన శిబిరంబునకు. బిన్నతమ్ముని యరదం 

బున నతని నతని యన్నను । గొని చనియెను సత్వరముగ( గురుకులముఖ్యూ! 395 


ప్రతిపదార్థం: కురుకుల ముఖ్యా!= ఓ ధృతరాష్ట్ర రాజా!; చనుటయున్‌= వెళ్ళగానే; అజాతశత్రుడు= ధర్మరాజు; పినతమ్ముని 
అరదంబునన్‌= సహదేవుడి రథంపై; అతనిన్‌+అతనిఅన్నను= అతడిని, అతని అన్నయైన నకులుడిని; తన శిబిరంబునకున్‌= 
తన శిబిరానికి; సత్వరంబుగన్‌= శీఘ్రంగా; కొని చనియెను= తీసికొని వెళ్ళాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్షుడు అటు వెళ్ళగానే ధర్మరాజు వెంటనే నకుల సహదేవులతో తన శిబిరం 
చేరుకొన్నాడు. 

వ. అని యిట్లు సంజయుండు ధృతరాష్తునకు ధర్మనందను పలాయనం బెలింగించె ననుటయు. 396 
ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; సంజయుండు= సంజయుడు; ధృతర్నాష్టునకున్‌= కురురాజుకు; ధర్మనందను 
పలాయనంబు= ధర్మరాజు పారిపోవటం; ఎటింగించెన్‌+అనుటయున్‌= వివరించాడు అనగానే. 

తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు పలాయనం గురించి సంజయుడు ధృతరాష్టుడితో చెప్పాడని వైశంపాయనుడు 
అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. మొదలిరాజు సభయముగ నిట్లు సమరంబు । దొజంగి చనియె నట్ట; పెజిబలంబు 
దొరలు నిలిచి పోరు టరిది; యనంతర । వర్తనంబు విప్రవర్య! చెపుమ. 397 


ప్రతిపదార్థం: విప్రవర్య!= వైశంపాయనా!; మొదలిరాజు= ధర్మరాజు; సభయముగన్‌= భయంతో; ఇట్టు సమరంబు తొలు 
చనియెన్‌+అట్టె= ఇట్టా యుద్దం వదలి వెళ్ళాడా; పెజబలంబు దొరలు= ఇతరసేనలోని వీరులు; నిలిచిపోరుట+అరిది= 
స్థిరంగా నిలచి పోరటం అరుదు; అనంతర వర్తనంబు= తర్వాత జరిగింది; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: వైశంపాయనా! ధర్మరాజు భయంతో అట్లా యుద్దభూమినుండి తొలగిపోయాడా? ఇతరసేనలోని 
వీరులు స్థిరంగా నిలిచి పోరాడటం కష్టం. జరిగినదంతా వివరించుము. 


వ. అని యడుగుటయు. 398 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని జనమేజయుడు అడుగగా. (తరువాతి ఆశ్యాసంలోని రెండవవచనంతో అన్వయం.) 


విశేషం: మహాభారతగాథను వైశంపాయనుడు జనమేజయుడికి వివరించి చెబుతున్నాడు. 


ఆశ్వాసాంతము 


చ. అనిమిషవంద్యమాన! ఘనసాదరశీల సుధాయమాన! స 
త్వ్వనలిన గంధరూప! విబుధ ద్విషదంతకర ప్రతాప సం 
జనిత నిరస్తకామ! మునిసంఘ మహార్ణవ పూర్ణసోమ! వే 
దనికర సంవిధేయ నిజతత్త్వ పరిప్కైయ నిత్యనిష్రియా 399 


ప్రతిపదార్థం: అనిమిష వంద్యమాన!= దేవతలచే నమస్కరింపబడుతున్నవాడా!; ఘనసాదరశీల= గొప్ప ఆదర స్వభావంచేత; 
సుధాయమాన!= అమృతంవంటివాడా!; నత్త్వనలిన గంధరూప!= సత్వగుణమనెడి పద్యానికి పరిమళరూపమైన వాడా!; 
విబుధద్విషత్‌+అంతకర (ప్రతాప!= దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించే పరాక్రమవంతుడా!; సంజనిత నిరస్తకామ!= 
పుట్టిన నశించిన మన్మథుడు కలవాడా!; మునిసంఘ మహా+అర్లవ= మునులసమూహం అనే గొప్ప సాగరానికి; పూర్ణసోమ!= 
నిండు చంద్రుడా!; వేదనికర సంవిధేయ= వేదసమూహములందు తెలియదగిన; నిజతత్త్య పరిష్కియ!= స్వీయతత్త పరిష్కారం 
కలవాడా; నిత్యన్మిష్కియా!= ఎట్టి వ్యాపారం లేనివాడా! 


తాత్పర్యం: హరిహరనాథా! దేవతలందరికీ పూజనీయుడా!, భక్తులకు అమృతరూపుడా!, సత్త్వగుణ భరితుడా!, 
అయినా సమయం వచ్చినప్పుడు పరాక్రమించి రాక్షససంహారం కావించేవాడా!, కాముడి జనన నాశనకర్తా!, మునుల 
హృదయసాగరాన్ని ఉప్పాంగించే పూర్ణచంద్రుడా!, వేదాలలో నిరూపించబడిన నిజస్వరూపం కలవాడా! నిర్యాపారుడా! 


విశేషం: 'అనిమిషు శబ్దంచేత రెప్పపాటు విరామం కూడా లేకుండా - అనే ధ్వని ప్రతీయమానం అవుతుంది. 'సుధాయమాని 
అనటంలో చల్లని చూపుతో కూడిన కరుణ, 'గంధరూపి అనటంలో ఎడబాయని సత్వగుణం వెల్లడవుతున్నాయి. హరిరూపంలో 
కాముని పుట్టుకకు కారకుడై, హరుని రూపంలో అతడిని నశింపజేశాడు కాబట్టి, హరిహరనాథుండు 'సంజనిత నిరస్తకాముడు.” 


క. ప్రమితి విదూరా! సుమన । సృమితి సమారాధన ప్రసన్నాకారా! 


గమనా గమన నిరసనా! శమన దమన సాధ్యపరమ సారోల్లసనా! 400 


ప్రతిపదార్థం: (ప్రమితి విదూరా!= (ప్రమాణాలకు అందనివాడా; సుమనస్‌+సమితి సమారాధన= నిర్మలచిత్తులైన జ్ఞానుల 
దేవతలసమూహంయొక్క అర్భనలచేత; ప్రసన్న+ఆకారా!= సుప్రసన్నమగు ఆకారం గలవాడా!; గమన+ఆగమన నిరసనా!= 
వెళ్ళుట, వచ్చుట అనే క్రియలు లేనివాడా[ శమన దమన సాధ్య= శాంతిదాంతులచేత తెలియదగిన; పరమసార+ఉల్లసనా!= 


ఉత్తమజ్ఞాన వికాసం కలవాడా!. 


తాత్సర్యం: హరిహరనాథా! లోకంలో, వివిధ ప్రమాణాలకు అతీతుడవైన వాడా! నిన్ను అర్చించే నిర్మలజ్ఞానులకు 
సుప్రసన్నుడవైనవాడా! గమనాగమనములు లేనివాడా! శాంతిదాంతులచేత తెలియదగిన తత్త్వం కలవాడా! 


కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము 307 


విశేషం: లోకంలోని వస్తువులను వివిధ ప్రమాణాలతో తూచినట్టు హరిహరనాథుడిని తూచలేము. ఆయన అన్నిటికీ అతీతుడు. 
సర్వవ్యాపకుడవటంచేత గమనాగమన వర్జితుడు. 


మాలిని. 

ద్విజపతి వృషభాంకోదీర్ల! కారుణ్య పూర్ణా! 

భజన నిరతరక్షొ ప్రాఢ! నిర్ణేదరూఢా! 

గజదురిత సముత్సేకఘ్న! హృత్పద్మనిఘ్నా! 

యజన విధి ఫలత్వవ్యాప్త! నిత్య ప్రదీప్తా! 401 
ప్రతిపదార్థం: ద్విజపతి వృషభాంక+ఉదీర్ల!= గరుడ వృషభవాహనాలతో కూడిన (శ్రేష్టుడా!; కారుణ్యపూర్ణా!= కరుణాభావంతో 
నిండినవాడా!; భజన నిరతరక్షాప్రాఢ!= భక్తులను ఎల్లప్పుడు కాపాడటంలో ప్రావీణ్యం కలవాడా; నిర్భేదరూఢా= భేదంలేకపోవటంచేత 
ప్రసిద్దుడా!; గజదురితసముత్సేకఘ్న!= ఏనుగుయొక్క దుఃఖాతిశయాన్ని నశింపజేసినవాడా!; హృద్‌+పద్మనిఘ్నా!= హృదయ 
కమలంలో ఇమిడేవాడా!; యజనవిధి ఫలత్వవ్యాప్త!= యజ్ఞకర్మమునకు ఫలంగా స్వరూపం పొందినవాడా!; నిత్యప్రదీష్తా!= నిత్య 
తేజోరూపుడా! 


తాత్పర్యం: హరిగా గరుడ వాహనంచేత, హరుడిగా వృషభ వాహనంచేత ్రసిద్దమైనవాడా! హరిహరనాథా! ఆర్తులపట్ల 
కరుణామూర్తివి, నిరంతర భక్తరక్షకుడవు. భేదరహితుడవు. గజనాథుడి బాధను హరిరూపంలో, గజాసురుడి దురితాన్ని 
హరుడి రూపంలో నశింపజేసినవాడా! సర్వవ్యాపకుడవై హృదయకోశంలో నిలిచేవాడా! యజ్ఞఫలస్వరూపుడా! నిత్య 
తేజోరూపుడా! 


విశేషం: పై మూడు పద్యాలూ తిక్కన కృతినాథుడైన హరిహరనాథుడి స్తుతులు. ఆశ్వాసాంతంలో కృతిపతిని స్తుతించే 
పద్యాలు రచించటం ప్రాచీనకవి సంప్రదాయం. మొదటి పద్యంలో వృత్త వైవిధ్యం పాటించి మిగిలిన రెండూ వరుసగా కందం, 
మాలిని చందస్సులలో వ్రాయటం తిక్కన అవలంబించిన పద్ధతి. 
గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి 
ప్రీతం బయిన శ్రీమహాభారతంబున కర్ణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్పర్యం: ఉభయ కవిమిత్రుడూ, కొమ్మనామాత్య పుత్రుడూ, పండితులను పూబించేవాడూ (పండితులచేత 
పూజించబడి (ప్రకాశించేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని కర్లపర్వ ద్వితీయాశ్వాసం 
ఇది. 


మహాభారతంలో కర్ణపర్వంలోని ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
కర్ణపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీమచ్చరణాంబుజ యుగ । ళీ మధుమూర్తి, ప్రభావిలీన విమల చే 

తోమత్తభృంగ, భక్తజ । నామృత సరసీస్వరూప! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్‌= (సర్వ)సంపదలు గల శుభాలకు మూలమైన; చరణ+అంబుజ= పాదములనెడి పద్మాల; యుగళీ= 
జతయందున్న; మధు= తేనెయొక్క (కృపారసముయొక్క); మూర్తి= రూపంగల; (ప్రభా= కాంతియందు; విలీన= పూర్తిగ 
మునిగిన (బాహ్యస్సురణ లేక); విమలచేతః= మాలిన్యంచేత చిత్తముగల (బాహ్యస్సురణయే మాలిన్యం. అనగా వేరు చింత 
లేక భగవంతుడికి పూర్తిగ అర్పితమైన మనస్సులు గల); మత్తభృంగ= పారవశ్యం పొందిన తుమ్మెదలనెడు (మేలుజాతి 
తుమ్మెదలని చెప్పవలెను. మత్తగజముల వలె); భక్తజన= భక్తులకు; అమృత సరసీ స్వరూప!= మోక్షపు కొలను రూపం 


కలవాడా!; హరిహరనాథా!= ఓ హరిహరనాథా! 


తాత్సర్యం: అన్ని సంపదలకు ఆకరములైన నీ పాద పంకజాలలోని (కృప అనెడు) తేనెరూపు మహిమలో 
(ఏకా[గ్రంగా) పూర్తిగా మునిగిన నిర్మలచిత్తులైన మేలు తుమ్మెదలనెడి భక్తజనులకు మోక్షహ్రద స్వరూపుడా! 


హరిహరనాథా! 
విశేషం: అలం: రూపకం. 


కర్లవిజృంభణము (సం. 8-66-33) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు కర్ణుండు గౌంతేయాగ్రజు విడిచి, దుర్యోధన 
సంరక్షణంబునకుం జనుటవిని, ధృతరాష్తుండు దన మనంబున. 2 
ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; అట్టు= 


ఆ విధంగా; కర్దుండు; కౌంతేయ+అ(గ్రజున్‌= ధర్మరాజును; విడిచి= వదల దుర్యోధన= దుర్యోధనుడి యొక్క; 
సంరక్షణంబునకున్‌= భద్రతకొరకై) చనుట= వెళ్ళటం; విని; ధృతర్మాష్టుండు; తన మనంబునన్‌= తన మనసులో. 


తాత్పర్యం: దేవా! వైశంపాయనుండు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: కర్షుడు కుంతీపుత్రులలో మొదటివాడిని 
(ధర్మరాజును) వదలి దుర్యోధనుడిని కాపాడటానికి వెళ్ళాడని విని, ధృతరాష్ట్రుడు తన మనస్సులో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. 'అనిలజునకు( జాల(డె నా | తనయుండు? మోసంబుగాక ధర్మజు.డ ట్ల 
బ్ఞిన( బో నిచ్చుట రాధా | తనయునకున్‌ బుద్ది యగునె? తప్పెం దప్పెన్‌!' 3 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 309 


ప్రతిపదార్థం: అనిలజునకున్‌= వాయువునకు పుట్టిన భీముడికి!; నాతనయుండు= నా కుమారుడు; చాలండె?= సమానుడు 
కాడా?; ధర్మజుండు= ధర్మరాజు; అట్టు+అబ్బినన్‌= ఆ విధంగా దొరికినపుడు; పోనిచ్చుట= వదలిపెట్టటం; రాధాతనయునకున్‌= 
రాధాపుత్రుడైన కర్టుడికి; బుద్ది యగునె?= వివేకమగునా?; మోసంబు గాక!= ఇది మోసంగాక (ఏమగును); తప్పెన్‌ తప్పెన్‌= 
ధర్మం తప్పాడు. 


తాత్పర్యం: వాయుపు(త్రుడికి నా కుమారుడు తీసిపోయాడా? ధర్మరాజు అట్లా దొరికినప్పుడు వదలిపెట్టటం 
రాధేయుడికి తగిఉన్నదా? చూస్తే ఇదంతా నమ్మకద్రోహంగాక ఏమౌతుంది? ఇంతకు అతడు ధర్మం ముమ్మాటికి 
తప్పాడు. చేతికి చిక్కిన అవకాశం తప్పిపోయింది. 


వ. అని వగచి, 'యుధిష్టిరుండు సనినపిదప నెత్తెబింగున సంగరంబు సెల్లె?” నని యడిగిన, సంజయుం డతని 
కి ట్లనియె; నట్లు సని యా ధర్మతనయుండు రథావతరణంబు సేసి శిబిరంబు ప్రవేశించి, సెజ్జ నొడలు సేర్చి, 
నాటియున్న యమ్ములు పెటికించుకొని, హృదయంబున నమ్మెయి నున్న పరిభవంబు పీడ యొనర్చ, విషాద 
వివర్ణవదనుం డగుచు( గవలం గనుంగొని- “మీరు సమీరనందనుకడకుం జనుం డని చెప్పె, నటమున్న 
నకులుం డొక్కయరదం బాయితంబు సేసికొనియుండుట, నయ్యిరువురు. ద్వరితగతిం జని, యంబుదంబు 
చందంబున గర్జిల్లుచు. గౌరవులతోడం గయ్యంబు సేయుచున్న భీమసేను( జేరం జని, యవష్టంభ 
విజృంభణంబునం బొలిచి; రంత నప్పాండవాగ్రజు తెబిం గేమియు నెటుంగక నరుండు ద్రౌణితోడ భరంపడి 
రణం బొనర్ల్షుచుండి. 4 


ప్రతిపదార్థం: అని వగచి= అని దుఃఖించి; యుధిష్టిరుండు= ధర్మజుడు; చనిన పిదపన్‌= వెళ్ళిపోయిన తరువాత; ఏ+తెజంగునన్‌= 
ఏ విధంగా; సంగరంబు= యుద్దం; చెల్లెన్‌?= సాగింది?; అని, అడిగనన్‌= అని అడుగగా; సంజయుండు ఆతనికిన్‌ ఇట్లు+ 
అనియెన్‌; ఆ ధర్మతనయుండు= ఆ ధర్మజుడు; రథ+అవతరణంబు+చేసి= రథం దిగి; శిబిరంబు= దండు విడిది చేసే 
చోటు; ప్రవేశించి; సెజ్జన్‌= పడకయందు; ఒడలు+చేర్చి= దేహాన్ని ఆనించి; నాటి ఉన్న అమ్ములన్‌= శరీరంలో గుచ్చుకొని 
ఉన్న బాణాలను; పెటీకించుకొని= తీయించుకొని; హృదయంబునన్‌= మనస్సులో; ఆ+మెయిన్‌+ఉన్న= ఆ విధంగా నెలకొని 
ఉన్న; పరిభవంబు= అవమానము; పీడ ఒనర్పన్‌= బాధిస్తూ ఉండగా; విషాద= దుఃఖంవలన; వివర్ల= రంగుమారిన- 
కాంతిహీనమైన; వదనుండు+అగుచున్‌= ముఖం కలవాడై; కవలన్‌= జోడుగ పుట్టిన నకుల సహదేవులను (అమడలు); 
కనుంగొని= చూచి; మీరు; సమీర నందనుకడకున్‌= వాయుపు(త్రుడైన భీముడి దగ్గరకు; చనుండని చెప్పెన్‌= వెళ్ళండని 
చెప్పాడు; అటమున్న= అంతకుముందే; నకులుండు ఒక్క; అరదంబు= రథమును; ఆయితంబు= సిద్దం చేసికొని; ఉండుటన్‌= 
ఉండటం వలన; ఆ ఇరువురున్‌= ఆ యిద్దరు; త్వరిత గతిన్‌= వేగంగా; చని= పోయినవారై; అంబుదంబు చందంబునన్‌= 
నీరిచ్చు మబ్బువలె; గర్జిల్లుచున్‌= ఉరుముచు; కౌరవులతోడన్‌ తలపడి; కయ్యంబు చేయుచున్న= యుద్దం చేస్తున్న; 
భీమసేనున్‌= భీముడిని; చేరన్‌+చని= సమీపించి; అవష్టంభ= గర్వముయొక్క; విజృంభణంబునన్‌= అతిశయంతో (చెలరేగి); 
పొలిచిరి= ఒప్పారారు; అంతన్‌; ఆ+పాండవ+అ(గ్రజు= ఆ పాండవులలో మొదటివాడైన (ధర్మరాజు) యొక్క; తెజంగు= 
పరిస్టితి; ఏమియున్‌ ఎజుంగక; నరుండు= అర్జునుడు; (ద్రౌణితోడన్‌= (ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్భామతో; భరంపడి= 
ప్రయాసతో; రణంబు+ఒనర్చుచుండి= యుద్దం చేస్తూ ఉండగా. 


తాత్సర్యం: ఇట్లా చింతించి, 'ధర్మరాజు వెళ్ళిన తర్వాత ఏ విధంగా యుద్దం సాగింది?' అని, ధృతరాష్టుడు 
అడుగగా, సంజయుడు ఆయనతో ఇట్టా అన్నాడు: ఆ ధర్మరాజు ఆ విధంగా బయలుదేరిపోయి, తేరు దిగి, 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


శిబిరం చేరి, పడకమీద దేహాన్ని వాల్చి, ఒంటికి గుచ్చుకొన్న బాణాలను బయటకు లాగివేయించికొన్నాడు. కాని, 

మనస్సున అనుభవించిన ఆ అవమానం పీడిస్తూనే ఉన్నది. ఆ పరితాపం ఆయన దేహకాంతిని వెలవెల బారించగా, 

నకుల సహదేవులను చూచి, మీరు వాయుపు(త్రుడున్న చోటికి పొండి" అని చెప్పాడు. దానికి ముందే నకులుడు 

రథం సిద్దం చేసి పెట్టుకొని ఉన్నాడు. వెంటనే ఆ ఇద్దరూ దానినెక్కి త్వరత్వరగా పోయారు. అప్పుడక్కడ, వర్షించే 

మేఘంవలె ఉరుముతూ కౌరవులతో యుద్దం చేస్తున్న భీముడిని సమీపించారు. గర్యాతిశయంతో ఒప్పారారు. ఆ 

తరువాత, పాండవులలో పెద్రవాడి పరిసితి ఏమీ తెలియక నరుడు అశ్వత్థామతో ప్రయాసపడి యుద్దం చేస్తున్నాడు. 
లు (53. (53. ణు = 


విశేషం: అంబుదంబు చందంబున - అలంకారం. ఉపమ. 


క నెలీ దగం దేజితమై, గమి । మెటు(గు లడరు నారసమున మిక్కిలివడి నే 
డెఐ మెజియ నురము నొంచిన । నుజ కవ్విప్రుండు వైచె నుగ్రంపు గదన్‌. 5 


ప్రతిపదార్థం: నెటిన్‌= ఉత్సాహంతో; తగన్‌+తేజితమై= తగినవిధంగా పదును ఎక్కించబడి ఉన్న; గమి మెజుంగులు= 
కాంతుల సమూహం; అడరు= వ్యాపింపజేస్తున్న; నారసమునన్‌= ఇనుప బాణంతో; ఏడ్తెణ మెణయన్‌= పరాక్రమం అందగించగా; 
మిక్కిలి వడిన్‌= అత్యంత వేగంతో; ఉరము= రొమ్మును; నొంచినన్‌= (అర్జునుడు) బాధించగా; ఉజక= లెక్కచేయక; ఆ+ 
విప్రండు= ఆ బ్రాహ్మణుడు - అశ్యృత్థామ; ఉ(గ్రంపు గదను= భయంకరమైన గదను; వైచెన్‌= విసిరివేశాడు. 


తాత్సర్యం: అర్జునుడు తగినవిధంగా పదును చేయబడిన ఇనుపబాణాన్ని లాఘవం సొంపారగా అత్యంత వేగంగా 
మెరుగులు (గ్రక్కేటట్టు ప్రయోగించి అశ్వత్భామ ఎదను బాధపెట్టగా, ఆ (బ్రాహ్మణుడు గణింపక భయంకరమైన 
గదను అర్జునుడిపై విసిరాడు. 


వ. _ వైచిన నవ్వీరుండు. 6 
తాత్పర్యం: వేయగా ఆ వీరుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అది దునుమాడి, మేన బదియమ్ములు గ్రమ్మటి గ్రుచ్చి, సూతు బె 
ట్టిద మగు కోలం గూల్లినం గడింది మగంటిమి దాన రథ్య సం 
పదయును నూలుకొల్పికొని పార్ధునిం గృష్టుని నొంచె విస్మయం 
బొదవ6గ దేవకోటికి నృపోత్తమ! యగ్గురుపుత్రు( డుగ్రుం డై. 7 


ప్రతిపదార్థం: నృపోత్తమ!= రాజశ్రేష్టా!; అది= దానిని; తునుమాడి= ఖండించి; (క్రమ్మణన్‌= మరల; మేనన్‌= శరీరంలో; పది 
అమ్ములన్‌= పది బాణాలను; (క్రుచ్చి= చొప్పించి; సూతున్‌= రథసారథిని; బెట్టిదము+అగు= (క్రూరమైన (పదునైన); కోలన్‌= 
బాణంతో; కూల్చినన్‌= చంపగా; ఆ+గురు పుషత్రుండు= కౌరవులకు శస్త్రగురువైన (ద్రోణుడి కుమారుడు; ఉ(గ్రుండు+ఐ= 
కోపోద్దీపితుడై; కడింది= సహింపశక్యంగాని; మగంటిమిన్‌= మగతనంతో (శౌర్యముతో); తాను+అ= తానే స్వయంగా; 
రథ్యసంపదయును= అశ్వ బలమును; నూలుకొల్పికొని= సమకూర్చుకొని; దేవకోటికిన్‌= దేవతల సమూహానికి; విస్మయంబు+ 
ఒదవంగన్‌= ఆశ్చర్యం కలుగగా; పార్టునిన్‌= అర్జునుడిని; కృష్ణునిన్‌; నొంచెన్‌= బాధించాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 311 


తాత్పర్యం: రాజశ్రేష్టా! అర్జునుడు దానిని వాడి అయిన బాణంతో ముక్కలుగా చేసి, ఇంకా పదిబాణాలు 
అశ్వత్భామ శరీరంలో (గ్రుచ్చుకొనేటట్లు చేశాడు. సారథినొక బాణంతో హతమార్చాడు. అప్పుడు అశ్చత్హామ పట్టరాని 
కోపంతో, శత్రువు సహించరానంత పరాక్రమంతో తానే స్వయంగా అశ్వబలాన్ని సమకూర్చుకొని, చూస్తున్న 
దేవతలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా అర్జునుని, శ్రీకృష్ణుని అలయింపజేశాడు. 


వ. అ ట్లద్ధుతవిక్రమంబున నశ్వత్థామ విజృంభించిన సహింపక; 8 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అద్భుత= ఆశ్చర్యకరమైన; విక్రమంబున= పరా(క్రమంతో; అశ్వత్తామ; విజృంభించిన= 
చెలరేగగా; సహింపక= ఓర్చుకొనలేక. 


తాత్సర్యం: గురుపుత్రుడు ఆ విధంగా ఆశ్చర్యకరమైన శౌర్యంతో చెలరేగగా, అది సహించలేక అర్జునుడు- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. హయములు పగ్గముల్‌ వెడందయమ్మున నుగ్గుగ గ్రీడి యేయుడున్‌ 
రయమున నీడ్దె( దే రటు దురంబునకుం దొలంగంగ; నెంతయున్‌ 
భయమున నీమొనల్‌ గలంగి పాటి; నరేశ్వర! వారిసైన్యసం 
చయ మెగవన్‌ మహీతలము సంభృతకంపము గా(గ నల్లడన్‌. 9 


ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; వెడంద అమ్మునన్‌= పెద్దదైన బాణంతో; పగ్గముల్‌ నుగ్గుగన్‌= పగ్గాలు తునాతునకలయ్యేటట్టుగా; 
ఏయుడున్‌= కొట్టగా; హయములు= గుర్రాలు; తేరు= రథమును; అటు= ఆ విధంగా; దురంబునకున్‌= యుద్దమునకు; 
తొలంగంగన్‌= దూరమైపోయేటట్టుగా; రయమునన్‌= త్వరగా; ఈడ్చెన్‌= లాగుకొనిపోయాయి; నీ మొనల్‌= నీ సైన్యాలు; 
ఎంతయున్‌, భయమునన్‌= ఎంతో భయంతో; కలంగి పాటణెన్‌= కలవరమొంది పరుగెత్తిపోయాయి; (ఆ తరువాత) వారి; సైన్య, 
సంచయము= భటులగుంపులు; మహీతలము= భూ(ప్రదేశం; నల్గడన్‌= నాలుగు దిక్కులా; సంభృత కంపము కాంగన్‌= 
పొందిన కంపము గలది కాగా; ఎగవన్‌= చుట్టుపక్కలంతా అలముకొనగా (దీనివలననే ఆ భూకంపం). 


తాత్సర్యం: అర్జునుడు వెడల్పు అయిన బాణంతో గుర్రాల పగ్గాలు తునాతునకలుగా చేయగా, వెంటనే అవి ఆ 
రథాన్ని యుద్దానికి దూరంగా త్వరత్వరగా లాగుకొనిపోయాయి. కౌరవసైన్యం భీతిచెంది పారిపోయింది. ఇక వారి 
సైన్యాల జయోత్సాహం దిక్కులన్నీ ఆక్రమించుకొన్నది. ఈ భారంతో భూమి అంతా గడ గడ అదిరిపోయింది. 


ఉ. పాణటిన( జూచి, కౌరవ నృపాలుండు సూతతనూజుతోడ 'నీ 
కాజియ మద్దలంబునకు( గాం దగునే వివిధాస్త్ర సంపదన్‌ 
మీటిన నీవె సూడంగ? నమేయపరాక్రను,! నీకు. బాండవు 
ల్మాజె తలంప, నీదగు బలంబును జేవయు. జూపు మిత్తటిన్‌!” 10 


ప్రతిపదార్థం: పాటినన్‌ చూచి= ఇట్టు కౌరవసేన పలాయనం కావడం చూచి; కౌరవ నృపాలుండు= కౌరవరాజు దుర్యోధనుడు; 
సూత తనూజుతోడన్‌= రథం నడిపేవాడి కుమారుడగు కర్షుడితో (ఈ రథం నడిపేవాడి పేరు అధిరథుడు); ఈ కాజీయ= 
ఈ యాతన, కళంకము; మత్‌+బలంబునకున్‌= నా సైన్యానికి; వివిధ+అస్త్ర సంపదన్‌= అనేక విధాలైన అస్త్రాల సమృద్ధి 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేత; మీజీన= అతిశయించిన; నీవె చూడంగన్‌= నీవు చూస్తుండగనే (నీ కండ్ల ఎదుటనే); కాన్‌+తగునె?= సంభవించదగునా?; 
అమేయ= మితిమీరిన; పరా(క్రమ!= శరీర బలసామర్థ్యం కలవాడా!; తలంపన్‌= యోచించి చూడగా; నీకున్‌ పాండవులు= 
నీకు పాండవులు; మాణె?= ఎదుర్కొన సమర్ధులా?; ఇత్తజిన్‌= ఈ సమయంలో; నీదగు= నీ దైన; బలంబును= బలమును; 
చేవయున్‌= సమర్థతను; చూపుము= (ప్రదర్శించుము. 


తాత్సర్యం: కౌరవసేన ఆ విధంగా వెనుదిరిగి పరుగెత్తిపోతుండగా చూచి కౌరవరాజు కర్గుడితో ఇట్టా అన్నాడు: 
అనేక విధాలైన అస్త్ర సంపదతో అతిశయించినవాడవై ఉన్న నీవు చూస్తుండగానే నా సైన్యానికి ఇట్టి కళంకం రావటం 
తగి ఉన్నదా? నీ శౌర్య సంపదకు ఎల్లలు లేవు. యోచించి చూస్తే పాండవులు నీ కొక లెక్కా? ఇక ఈ సమయంలో 
నీ బాహుబలాన్ని, ధైర్యాన్ని చూపవయ్యా! 

వ. అనిన విని, యబ్దలుమగండు మదోద్రేకంబున మద్రపతి నాలోకించి యిట్లనియె: 11 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; ఆ+బలుమగండు= ఆ గొప్పవీరుడు (కర్ణుడు); మద+ఉద్రేకంబునన్‌= గర్వాధిక్యంతో; 
మధద్రపతిన్‌= మ॥ద్రదేశాధీశుడైన శల్యుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని కర్షుడు మదాతిశయంతో శల్యుడిని చూచి ఇట్లా అన్నాడు: 
(ac) వ్‌ 


చ.  'కనుంగొను! మిప్పు డేను మురఘస్మరు€ బార్జుని బీమసేనునిం 

దునిమెద; నస్రసంపదయు దోర్విభవంబును శౌర్యసారము 

ననులకు నెల్ల దెల్లముగ నాదగు పూనిక పార మెయ్డ; మే 

దిని. గురునాథు డొక్కండె యతిస్థిరసౌఖ్యత నేలునట్లుగన్‌. 12 
ప్రతిపదార్థం: ఇప్పుడు ఏను= ఇప్పుడు నేను; ముర ఘస్మరున్‌= మురుడనే వాడిని నాశనం చేసిన కృష్ణుడిని; పార్టునిన్‌= 
పృథ(కుంతి) కొడుకైన అర్జునుడిని; భీమసేనునిన్‌; అస్త్ర సంపదయున్‌= ఆయుధాల సమృద్ది; దోస్‌+విభవంబును= భుజబలం 
యొక్క గొప్పతనం; శౌర్యసారమున్‌= శూరత్వపు నిగ్గు అయిన బలం; జనులకున్‌+ఎల్లన్‌= (ప్రజలందరికి; తెల్లముగన్‌= 
తెలిసేటట్టు; తునిమెదన్‌= ముక్కలు ముక్కలుగ చేస్తాను; కనుంగొనుము= చూడుము; మేదినిన్‌= ఈ భూమిపై; 
కురునాథుండు+ఒక్కండే= కౌరవరాజొక్కడే; అతిస్థిర సౌఖ్యతన్‌= అత్యంత శాశ్వతమైన సుఖసంపదతో; ఏలునట్టుగన్‌= 
పరిపాలించేటట్టు; నాదగు పూనిక= నా ఈ (ప్రయత్నం; పారమెయ్దన్‌= (ఒడ్డు చేరుట) సఫలీకృతంగా నెరవేర్చుటే అని 


'ప్రకటితమయ్యేటట్టు (వారినందరిని సంహరిస్తాను). 


తాత్పర్యం: ఇకచూడుము! ఇప్పుడు నేను నా శస్తాస్తసంపద, భుజబల (ప్రకాశనం, నా ప్రతాపంయొక్క నిగ్గు 
లోకులకెల్ల తెలిసేటట్టుగా మురారి అయిన కృష్ణుడిని, అర్జునుడిని, భీముడిని ఖండిస్తాను! దీనితో ఈ భూమిపై 
శాశ్వతమైన సుఖసౌభాగ్యాలతో ఒక్క కౌరవనాథుడే పరిపాలించేటట్టుగా చేయటమే నా ప్రయత్న సఫలత అని 
లోకవిదితం కాగలదు. (ఇది కర్ణుడి ధర్మదీక్ష). 


వ. 'రథరథ్యగతులు నెజయ మెజయ వలయుం జుమ్మీ!' యని పలికి, విజయంబు వీక్షించి గుణంబు సారించి 
'గాండీవంబు నీ కెదురే? యని యగ్గించి, యప్పుడు పై పయి నురవడించు పరసైనికులం జే యెత్తి యదల్చి, 
భార్గవాస్త్రంబు ప్రయోగించిన నమ్మహనీయసాధనంబు. 13 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 313 


ప్రతిపదార్థం: రథ రథ్య= తేరుకు పూన్చిన గుర్రాలయొక్క; గతులు= కదలికలు; నెజయన్‌= అత్యంతం; మెజయ 
వలయున్‌ చుమ్మీ!= తళుకొత్తవలెను సుమా!; అని పలికి; విజయంబు = విజయమనే తన ధనుస్సును; వీక్షించి= బాగా 
తేరిపారచూచి; గుణంబు సారించి= నారి లాగి; గాండీవంబు= అర్జునుడి ధనుస్సు; నీ కెదురే?= నీకు ప్రతియా?; అని; 
అగ్గించి= కొనియాడి; అప్పుడు= అదే సమయంలో; ఉత్సాహభరితులు+ఐ= ఉత్సాహంతో నిండినవారై; పైపయినురవడించు= 
మీదిమీదికి దూకుతున్న; పరసైనికులన్‌= శత్రుసైనికులను; చేయెత్తి; అదల్చి= బెదరించి; భార్గవ+అస్త్రంబు= పరశురాము 
డిచ్చిన అత్యంత మం(త్రపూతమైన ఆయుధం; ప్రయోగించినన్‌; ఆ+మహనీయ సాధనము= ఆ మహిమోపేతమైన ఆయుధం. 


తాత్సర్యం: 'రథగతులు, గుర్రాలగతులు మిక్కిలి ప్రకాశించాలి సుమా! అని పలికి, విజయమనే తన విల్లును 
చూచి, అల్లైత్రాడును సారించి, గాండీవం నీకు సాటి రాదు” అని దానిని పొగడి, అదే సమయంలో ఉత్సాహంతో 
పైపైకి దూకుతున్న శత్రు సైనికులను చేయెత్తి బెదిరించి, భార్గవా(స్తాన్ని ప్రయోగించగా, ఆ మహిమోపేతమైన 
ఆయుధం. 


విశేషం: యుద్దవీరులు తాము ఊదే శంఖాలకు; ఉపయోగించే శరాసనాదులకు సేర్గుబెట్టి కొనియాడటం ఒక వీరోచిత 
సంప్రదాయం. దాని (ప్రకారమే కరుడు తన ధనుస్సు విజయమును కొనియాడుతున్నాడు. ఈ పొగడ్త సంస్కృత భారతం 
(వావిళ్ల ప్రతిలో లేదు. ఇది రసాత్మకమైన, తిక్కన మనస్సులో పుట్టిన పరిమళ సుమం. ఇంకొక రసవత్తర ఖండిక. ప్రాణం 
లేనిదానిని, ప్రాణమున్నదానివలెనే పలుకరించి మాట్లాడటం ఒక అలంకారం. దీనిని ఇంగ్రీషులో Pathetic Fallacy అంటారు 
(మిథ్యానుభూతి- భావాభాస). సారవంతమైన సోమయాజి మనస్సు దీనిని స్వయంగా సృష్టించి నట్టున్నది. కర్ణుడి విజయం, 
అర్హునుడి గాండీవం సమానమైనవి. రెండును విశ్వకర్మ నిర్మితాలు. పరశురాముడే విజయమును కర్దుడికిచ్చాడు 
(కర్ణ 1-233). పేరులో కాస్త వ్యత్యాసం - అమరకోశము కర్టుడి విల్లు పేరు “కాలప్పష్ట” మంటున్నది. వేణీసంహార నాటకములో 
(4. అంక) ఇదే పేరున్నది. 


శా. ఘోరానేకశరాకృతిం బరంగి సంక్షోభంబు గావించుచుం, 
దేరుల్‌ ద్రుంగ(గ, వారణంబులు ధరం ధ్రెళ్ళంగ, నశ్వాళి ను 
గె రక్తంబునం దేల(గా, భటచయం బత్యంత చూర్జీకృతా 
DW ~~ (x) 
కారత్వంబు భజింపం గేళి సలిపెం గౌంతేయ సైన్యంబునన్‌. 14 


ప్రతిపదార్థం: ఘోర+అనేక శరాకృతిన్‌= భయంకరమైన అనేక బాణాలరూపంలో; పరంగి= ఒప్పి; సంక్షోభంబు= అల్లకల్లోలం; 
కావించుచున్‌= చేస్తూ; తేరుల్‌= రథాలు; త్రుంగంగన్‌= తుత్తునియలు కాగా; వారణంబులు= ఏనుగులు; ధరన్‌ (త్రైళ్ళంగన్‌= 
భూమిపై పడగా; అశ్చ+ఆళి= గుర్రాలసమూహం; నుగ్గె= ముక్కలై; రక్తంబునన్‌+తేల(గా= నెత్తురులో పైకి తేలగా; భటచయంబు= 
సైనికసమూహం; అత్యంత చూర్లీకృత= మిక్కిలి పిండైపోయిన; ఆకారత్వంబు= రూపం; భబింపన్‌= పొందగా; కౌంతేయ 
సైన్యంబునన్‌= కుంతీపుత్రుల సైన్యంలో; కేళి సలిపెన్‌= చెర్జాటమాడింది. 


a 


తాత్సర్యం: కర్గుడు ప్రయోగించిన భార్గవాస్త్రం భయంకరాలైన పలురూపాలలో వ్యాపించి, అల్లకల్లోలం చేసింది. 
దానితో రథాలు నుగ్గునూచైనవి. ఏనుగులు నేలకొరిగిపోయాయి. గుర్రాలగుంపు ముక్కలై నెత్తుటిమడుగులో 
తేలియాడుతున్నాయి. సైన్యం పిండి అయిపోయిన రూపమును పొందింది. ఇట్లా భార్గవాస్త్రం కుంతీపుత్రుల 
సైన్యంతో క్రీడించింది. 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇప్పరుసున భార్గవాస్త్ర బాధితంబై యప్పాండవ బలంబు వెజచజచి మరలి పబిచిన, మనమూంకలు వెన్నడిం 
దటుమ, నా సూతనందనుం డ ట్లేచి యార్ది యంటందాశి విశిఖశిఖలు నిగిడించుచుం బొగ లేనిమంట 
పగిది బ్రదీప్తుం డయిన(; దదుత్సాహంబున కోటువడి యా సైన్యంబును జనంబులు హాహాకారంబు 
లెసంగ దీనదశం బొంది, ముకుంద పురందరనందనులం బేర్కొని యాక్రందించి; రట్టియెడ. 15 


ప్రతిపదార్థం: -ఈ+పరుసునన్‌= ఈ విధంగా; భార్గవ+అస్త్ర= భార్గవాస్త్రంచేత; బాధితంబు+ఐ= బాధించబడి; ఆ+పాండవ 
బలంబు= ఆ పాండవులసేన; వెజచజచి= భయపడి; పజచినన్‌= పారిపోగా; మనమూ(కలు= మన సేనలు; వెన్నడిన్‌= 
వెంటబడి; తజుమగా= పరుగెత్తిపోయేటట్టు తరుమగా; ఆ సూతనందనుండు= ఆ కర్షుడు; అట్టు+ఏచి= ఆ విధంగా 
విజృంభించి; ఆర్భి= ఉత్సాహంతో కేకలుపెట్టి; అంటన్‌ తాంకి= కలియబడేటట్టు సమీపించి; విశిఖ= బాణాలు; శిఖలు= 
మంటలను; నిగిడించుచున్‌= వ్యాపింపజేస్తూ; పొగలేని మంట పగిది= పొగలేని మంటవలె; (ప్రదీప్తండు+అయినన్‌= మిక్కిలి 
వేడిమితో (ప్రకాశిస్తున్న వాడుకాగా; తద్‌+ఉత్సాహంబునకున్‌= ఆ ఉత్సాహానికి; ఓటువడి= జంకి; ఆ సైన్యంబును; జనంబులు= 
చూస్తున్న ప్రజలు; హాహాకారంబులు+ఎసంగన్‌= (సంభ్రమాశ్చర్యాలతో) కేకలు అతిశయించగా; దీన దశన్‌+పొంది= కనికరించదగిన 
దశలోపడి (పాండవసైన్యం); ముకుంద= కృష్ణుని; పురందర నందనులన్‌= ఇంద్రుడి పుత్రుడైన అర్జునుడిని; పేర్కొని= 
పేరుబెట్టి పిలిచి; ఆ(క్రందించిరి= ఏడ్చిరి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. (పొగలేని మంట= మంటలో ఉన్న కార్బన్‌ 
పొగరూపంలో క్షయమై పోగా, మంటకు వేడిమి ఎక్కువగుతుంది. ఇది సైన్సు విషయం.) 


తాత్పర్యం: పైన చెప్పినట్టుగా భార్గవాస్త్రం చేత కష్టపెట్టబడిన పాండవసైన్యం భయపడి వెన్నుచూపి పరుగెత్తి 

పోతున్నది. అది చూచి కర్షుడు ఉత్సాహంతో చెలరేగి, కేకలు పెట్టుతూ దెబ్బతాకుడు మేరలోకి పోయి, బాణాగ్ని 

జ్వాలలు ప్రసరింపజేస్తూ పొగలేని మంట మాదిరి వెలిగాడు. ఆ కర్టుడి ఉత్సాహన్ని చూచి భయపడి ఆ సైన్యము, 

జనం కేకలు పెట్టసాగారు. ఆ దీనస్థితిలో ఇరుక్కొన్న పాండవసైన్యం కృష్ణార్ణునులను పేరుపెట్టి పిలుస్తూ ఏడ్వసాగింది. 
న్‌ థె a బె I) _ 

ఆ పరిస్థితిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఈ ఘట్టమంతా ఒక నాటకీయ ఫక్కీలో సాగుతున్నది. కథనపాండితి దృశ్యాలకు ప్రాణం పోసి పాఠకుడి ఎదుట 
నిలబెట్టుతున్నది. యుద్దభీతికి సౌందర్యరేఖల సంతనపరచి హాయిని కూరుస్తున్నది. వీరరసానికి ఇది కొత్త తొడుగు, హావభావ 
వర్ల, పదప్రయోగ జౌచిత్యం ఇందలి మెరుగులు. 


ఉ. గాండివి శౌరి కిట్టులను(: 'గర్జుని. జూచితె? యేకవిక్రమో 

ద్దండత( దెంపు సేసి పటుదర్పము సూపుచు(, దేటి చూడ రా 

కుండెడునట్లుగా నలుక నుగ్రత మండెడు; నిప్పు నేర్పుమై 

నుండక యీసునం దొడరి, యోటమి దెచ్చికొనంగ నేటికిన్‌?' 16 
ప్రతిపదార్థం: గాండివి= అర్జునుడు; శౌరికిన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; కర్టునిన్‌+చూచితె?= కర్షుడిని 
చూచావా?; ఏక వి[క్రమ+ఉద్దండతన్‌= ఒక్క పరాక్రమాతిశయం చేతనే; తెంపు చేసి= తెగించి; పటుదర్పము= అతిశయమైన 
గర్వాన్ని; చూపుచున్‌; తేజిచూడరాకుండెడునట్టుగాన్‌= కన్నెత్తి చూచుటకు సాధ్యం కానట్టుగా; అలుకన్‌+ఉ(గ్రతన్‌= కోపతీవ్రతతో; 
మండెడున్‌= మండిపోతున్నాడు; ఇప్పు; నేర్చుమైన్‌+ఉండక= సమయోచితమైన చాకచక్యంతో (ప్రవర్తించకుండా; ఈసునన్‌= 
కోపంతో; తొడరి= సాహసించి ఎదుర్కొని; ఓటమిన్‌= ఓటమిని; తెచ్చుకొనంగన్‌+ఏటికిన్‌= తెచ్చుకొనటం ఎందుకు? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 315 


తాత్పర్యం: అర్జునుడు కృష్ణుడితో ఇట్టా అన్నాడు: “కర్ణుడిని చూస్తున్నావుగదా! ఉన్న సాహసాన్నంతా ఒకటిగా చేర్చి, 
భీతిగొల్పేటట్టుగా తెగించి ఎక్కువైన బలాన్ని చూపుతున్నాడు. కన్నెత్తి చూడటానికి వీలుగానట్టుగా కోపపు పొంగుతో 
మండిపోతున్నాడు. ఇప్పుడు సమయానికి తగినట్లు తెలివిని ఉపయోగించకుండా కోపంతో యుద్దానికి దిగి, వృథాగా 
అపజయాన్ని నెత్తికి తెచ్చిపెట్టుకోవటం ఎందుకు? 


క. “వచ్చిన మణి గెల్పు గొనన్‌ | వచ్చునె? తనయొడలు గలుగ వైరుల గెలువన్‌ 
వచ్చుం దటి వచ్చిన; నది | మెచ్చు జయార్జులకు మరుదమిత్రధ్వంసీ!' 17 
థ ~~ 
ప్రతిపదార్థం: మరుదమిత్ర ధ్వంసీ!= దేవతలకు శత్రువులైన రాక్షసులను నాశనం చేసినవాడా- కృష్ణా!; వచ్చినన్‌ మటీ= 
పైబడివచ్చినాడేపో; గెల్పుకొనన్‌= విజయాన్ని సాధించగా; వచ్చునె?= సాధ్యమగునా?; తటి వచ్చినన్‌= అనుకూలసమయం 


వచ్చినప్పుడు; తన ఒడలు కలుగన్‌= తన శరీరం ఉంటే (అంటే (బ్రతికి ఉంటే); వైరులన్‌ గెలువవచ్చున్‌= శత్రువులను 
జయింపవచ్చును; జయార్జులకున్‌= జయం కోరేవారికి; అది= ఆ పద్దతి; మెచ్చు= మెచ్చుకోదగినది. 


తాత్సర్యం: దేవతా విరోధులైన రాక్షసులను ధ్వంసం చేసిన ఓ కృష్ణా! (ఇప్పుడితడు) దండెత్తి వస్తే జయాన్ని 
సాధించటం సాధ్యమా? ప్రాణం ఉంటే సమయం ఆసన్నమైనపుడు వైరులను జయించవచ్చును. జయం కాంక్షించేవారికి 
అది తగి ఉన్నది. (అనుకూల సమయమైన చేష్ట, ప్రశంసింపదగినది.) 


విశేషం: యుద్ధాల్లో మూర్ధ పరాక్రమం కంటె వివేక పరాక్రమమే విజయహేతువు. 


తే.  'పట్టపగలింటి సూర్యుని పగిది. గర్లు(। డుగ్రమూర్తియై వెలుంగుచు నున్నవాండు! 
[ప్న ry te 
మన రథం బిప్లు మాధవ, మరలనిమ్ము । బ్రదికియుండిన శుభములు వడయవచ్చు.” 18 
ప్రతిపదార్థం: మాధవ!= కృష్ణా! పట్టపగలింటి= మిట్టమధ్యాహ్న సమయంలోని; సూర్యుని; పగిదిన్‌= వలె; ఉ(గ్రమూర్తి+ఐ= 


మహా భయంకరుడై; కర్గుడు; వెలుంగుచున్‌+ఉన్నవాండు= మిరుమిట్లు గొలుపుతున్నాడు; ఇప్టు= ఇక; మన రథంబు= మన 
తేరును; మరలనిమ్ము= వెనుకకు త్రిప్పుము; (బ్రతికి ఉండినన్‌= ప్రాణాలతో ఉంటే; సుఖములు; పడయవచ్చున్‌= పొందవచ్చు. 


తాత్పర్యం: శ్రీకృష్ణా! అదిగో చూడుము. కర్టుడు మధ్యందిన మార్తాండుడివలె తీక్ష్‌ణరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఇక 
మన రథాన్ని వెనుకకు త్రిప్పుము. (ప్రాణాలు మిగిలి ఉంటే సుఖాలు పొందవచ్చు. 


విశేషం: అరివీర భయంకరుడైన సవ్యసాచి ఇట్లనటం పిరికితనం కాదు. సమయజ్ఞత. వీరానికి విచక్షణ ఉండటం అవసరమని 
గదా అనుభవజ్ఞుల మాట. ఈ పట్టున అర్జునుడు పరాభూతుడై ఉంటే భారతకథాదీపమే చల్చారిపోయిఉండేది. 


వ. అనిన విని, వాసుదేవుండు వడముడిదిక్కు విలోకించు నెడ, నతండు కర్ణునకు మార్కొని పరాక్రమించె. 
పాండవసైన్యంబు నిలువరించి, ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి ద్రౌొపదేయాదిరథికు లా రథికునిం దలపడం 
దానును గౌరవులపయిం గడంగె; న ట్లమ్మేటిమగని యాటోపం బప్పటికి వైరినివారణంబునకు( జాలి యునికి 
యనుసంధించి, రాధేయుం డొరులతో దయ్యం బోరుటయుం బార్జుండు 'డప్పి దీర్దుకొనుటయు మేలకాకి 
యని యూహించి, యమ్మురారి దే రక్కురుసేనాధిపతి సంగ్రామంబు సేయుచక్కటి కెడ గలుగం గొని చని, 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


యన్నరునితో 'మన మశ్వత్తామతోడి పెన(కువం జిక్కిన సమయంబున ధర్మనందనుండు సూతనందనున 
కగ్గమై యుండె; నాతం డతనియమ్ముల నొచ్చెనో యని తలంచెద. నయ్యవనీశు నవస్థ యెటింగి, మణి నీ 
వయ్యంగరాజు సమయింపం గల వాండి వనుటయు. 19 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; వాసుదేవుండు= కృష్ణుడు; వడముడిదిక్కు= (శత్రువులకు తాపం కలిగించే) భీముడివైపు; 
విలోకించు ఎడన్‌= చూడగా; అతండు= భీముడు; కర్టునకున్‌= కర్ణుడిని; మార్కొని= ఎదిరించి; పరాక్రమించెన్‌= విజృంభించాడు; 
పాండవ సైన్యంబును; నిలువరించి= పారిపోకుండా నిలిచి యుద్దం చేసేటట్టు చేసి; ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి; ద్రాపదేయ+ఆది= 
(ద్రౌపది కుమారులైన ఉపపాండవులు; ఆది= మొదలైన; రథికులు= రథమునెక్కి యుద్దం చేసే యోధులు; ఆ రధథికుని= 
ఆ కర్దుడిని; తలపడన్‌= ఎదుర్కొనగా; తానును= భీముడు; కౌరవులపయిన్‌; కడంగెన్‌= నిలిచి ఎదుర్కొన్నాడు; ఆ మేటి 
మగని= మొనగాడైన ఆ శూరుడి; ఆటోపంబు= విజృంభణం; అప్పటికిన్‌= ఆ సమయానికి; వైరి నివారణంబునకున్‌= 
శత్రువును అడ్డగించి నిలపటానికి; చాలి ఉనికిన్‌= తగినంత సమర్థంగా ఉండటం చేత; అనుసంధించి= మనస్సుకు 
నచ్చజెప్పుకొని; రాధేయుండు; ఒరులతోన్‌= ఇతరులతో; డయ్య పోరుటయు= అలయింప జేయునట్టుగా యుద్దము చేయుటను 
చూచి; పార్గుండు; డప్పిదీర్చుకొనుట మేలు+అ కాక+అని= ఇక దప్పిక దీర్చుకొనుటే మంచిపని అవుతుందని; ఊహించి= 
తలచి; ఆ+మురారి= ఆ కృష్ణుడు; తేరు= రథం; ఆ+కురుసేనాధిపతి= ఆ కర్ణుడు; సంగ్రామంబు చేయు= యుద్దం చేస్తున్న; 
చక్కటికిన్‌= (ప్రదేశానికి; ఎడ కలుగన్‌= దూరమయ్యేటట్టు; కొని చని= కొనిపోయి; ఆ+నరునితోన్‌= ఆ అర్జునుడితో- 
(ఇట్లనును); మనము; అశ్వత్తామతోడి; పెన(కువన్‌= పోరులో; చిక్కిన సమయంబునన్‌= చిక్కుకొని ఉన్నపుడు; ధర్మనందనుండు; 
సూతనందనునకున్‌= కర్గుడికి; అగ్గము+ఐ+ఉండెన్‌= వశమై యుండినాడు; అతండు= ఆ ధర్మజుడు; అతని+అమ్ములన్‌= 
ఆ కర్గుడి బాణాలచే; నొచ్చెనో= బాధపడెనేమో; అని తలంచెదన్‌= అని భావిస్తాను; ఆ+అవనీశు= ఆ రాజుయొక్క; అవస్థన్‌+ 
ఎటీింగి= స్థితిని తెలిసికొని; మటి; నీవు; ఆ+అంగరాజు= ఆ అంగదేశాధిపతి అయిన కర్ణుడిని; సమయింపన్‌+కలవాండవు= 
తుదముట్టింతువుగాని; అనుటయున్‌= అనగా. 


తాత్సర్యం: ఇట్లు చెప్పిన అర్జునుడి మాటలు విని, కృష్ణుడు, భీముడివైపు చూచేసరికి, అప్పుడాయన కర్గుడితో 
తలపడి చెలరేగి, పాండవసైన్యాన్ని పారిపోకుండా యుద్దానికి పూనుకొనేటట్లు చేయగా, అప్పుడు ధృష్టద్యుమ్న, 
శిఖండి, సాత్యకీ ద్రాపదేయాది యోధులు కర్గుడిపైబడి బీరం చూపుతున్నారు. భీముడు కూడ (ప్రతాపించి కౌరవుల పై 
విజృంభించాడు. ఆ సమయానికి ఆ భీముడి విజృంభణం, విరోధులను ప్రతిఘటించటానికి తగినంతగా ఉన్నదని 
మనస్సులో కృష్ణుడు వితర్కించుకొన్నాడు. కర్షుడు ఇతరులపై బడి, వారు అలసిపోయేటట్లు చేస్తున్నాడని గమనించాడు. 
లం [ యా ౧ = 
“ఇక, అర్జునుడు అలసట తీర్చుకొనటమే మేలు” అని ఊహించాడు. తమ రథాన్ని కర్గుడున్న యుద్దభూమి నుండి 
దూరంగా తోలుకొనిపోయాడు. ఆ తర్వాత- మురారి; 'మన అశ్వత్భామతో పోరాడుతున్న సమయంలో ధర్మజుడు 
కర్ణుడి చేతిలో చిక్కిఉన్నాడు. అతడు ధర్మజుడిని బాణాలతో బాధించాడేమో అని అనుకుంటున్నాను. మనం 
మొదట ఆ మహీపతి స్థితిని తెలిసికొనవలసి ఉన్నది. ఆ తరువాత అంగదేశాధిపతిఅయిన కర్టుడిని సంహరించుదువు 
గాని” అనిన తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అన్న నొచ్చె నన్న యమ్మాట చిత్తంబు | గలంప, నిజబలంబు6 గలయఈ జూచి, 
యన్నరేంద్రు. గాన కనిలనందను కడ । కేగి యడిగె; నతండు నిట్టు లనియె. 20 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 317 


ప్రతిపదార్థం: అన్న నొచ్చెన్‌+అన్న= అన్న బాధపడినాడనిన; ఆ+మాట= ఆ మాట; చిత్తంబు కల(పన్‌= మనస్సును 
కలతపెట్టగా; నిజబలంబున్‌= తన దండును; కలయన్‌+చూచి= ఎగాదిగా బాగా చూచి; ఆ+నరేంద్రున్‌+కానక= ఆ 
ధర్మరాజు కనబడకపోగా; అనిలనందను కడకున్‌+ఏం౧= వాయుపుత్రుడైన భీముడివద్దకు వెళ్ళి; అడిగెన్‌= అడిగాడు; 
అతండు+ఇట్టు+అనియెన్‌= భీముడు ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అన్న బాధపడినాడనే మాట మనస్సును కలతపెట్టగా అర్జునుడు, తన సైన్యాన్ని బాగా పరికించి 
చూచాడు. వారిలో ధర్మరాజు కనిపించనందున భీముడి దగ్గరకు పోయి అడుగగా, అత డిట్టా బదులు పలికాడు. 


ఉ. 'కౌరవకోటి నేం బొదివి క్రందుగం గయ్యము సేయం, గర్జుం డా 

భూరమణున్‌ వడిం గదిసి భూరిశరంబులు మేన నింప, నొ 

వ్వారుటయుం దొలంగె నత, డాహవరంగమునందు లేండు; నీ 

వారయు మింత కె ట్లగునొ? యచ్యుతు( డుండంగ నట్టు లే లగున్‌?' 21 
ప్రతిపదార్థం: కౌరవకోటిన్‌= కౌరవ భట సమూహాన్ని; ఏన్‌= నేను; పొదివి= తలపడి; (క్రందుగన్‌= అతిశయంతో; కయ్యము 
చేయన్‌= యుద్దం చేయగా; కర్షుండు; ఆ భూరమణున్‌= ఆ రాజైన ధర్మజుడిని; వడిన్‌+కదిసి= వేగంగా పైకొని; భూరిశరంబులు= 
పెద్ద బాణాలు; మేనన్‌+నింపన్‌= శరీరంలో నిండేటట్లు చేయగా; నొవ్వు+ఆరుటయున్‌= బాధపడడంవలన; తొలంగెన్‌= 
వైదొలగిపోయాడు; అతండు= ఆయన; ఆహవరంగమునందులేండు= యుద్దభూమిలో లేడు; ఇంతకున్‌= ఇంతకు; ఎట్టు+అగునా?= 
ఏమైనదో?; నీవు+ఆరయుము= నీవు విచారించి తెలిసికొమ్ము; అచ్యుతుండు+ఉండంగన్‌= కృష్ణుడు మన అండనుండగా; 
అట్టులు+ఏల?+అగున్‌?= అట్టా ఎందుకు జరుగుతుంది? 


తాత్సర్యం: కౌరవసేనా సమూహాన్ని నేను చుట్టుముట్టి విజృంభించి పోరాడుతుండగా, కర్గుడు ఆ రాజును 
ఎదుర్కొని పెద్ద పెద్ద బాణాలతో ఆయన శరీరమంతా నింపివేశాడు. ఆ దెబ్బలకు బాధపడటంచేత ఆతడు 
వైదొలగిపోయాడు. ఆయన ఇప్పుడు పొలికలనులో లేడు. ఇంతకు ఏమైందో నీవు విచారించి తెలిసికొమ్ము. కృష్ణుడు 
మన ప్రక్క నుండగా అట్లా ఎందుకు జరుగుతుంది? 


వ. అనిన వివ్వచ్చుండు వృకోదరున కిట్లనియె. 22 
తాత్సర్యం: అనగా విని అర్జునుడు భీముడితో ఇట్టా అన్నాడు: 
క 'క్రూరములగు సూతసుతుని । నారాచము లొడల౦. బెక్కు నాటిన జేత 

సారము సెడి శిబిరమునకు । నా రా జే(గెనొకొ? యకట! యటు గా నోపున్‌. 23 


ప్రతిపదార్థం: క్రూరములు+అగు= హింసించగలిగిన; సూత సుతుని= కర్ష్ణుడి; నారాచములు= పూర్తిగా ఇనుముతో చేయబడిన 
అమ్ములు; పెక్కు= చాలా; ఒడలన్‌ నాటినన్‌= శరీరమునందు (గ్రుచ్చుకొనగా; చేతస్‌+సారము చెడి= మనోధైర్యం పాడయి; 
ఆ రాజు; శిబిరమునకున్‌= దండు విడిదికి; ఏఠానాకొ!= చేరినాడా ఏమి?; అకట!= అయ్యో!; అటుగానోపున్‌!= అట్టే జరిగి 
ఉంటుందేమో? 


తాత్పర్యం: బాధాకరమైన కర్టుడి ఇనుపబాణాలు అనేకములు ఒంట నాటుకొనగా, రాజు మానసిక పటుత్వం చెడి 
శిబిరానికి పారిపోయాడేమో పాపం! అట్టే జరిగి ఉంటుంది. 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


కు ద్రోణాచార్యుని యుగ్రపు | బాణంబులు కోర్చి యతండు పడునంతకు న 
క్షీణధృతి నసమ సమర । క్షోణి నిలిచి, కర్ణుచేత( గోల్పోయెం గదే!" 24 
ప్రతిపదార్థం: (ద్రోణాచార్యుని; ఉగ్రపు బాణంబులకున్‌= తీక్ష్‌ణమైన బాణాలకు; ఓర్చి= తట్టుకొని నిలబడి; అతండు= 


ద్రోణుడు; పడునంతకున్‌= చచ్చి నేలవడే వరకు; అక్షీణధృతిన్‌= తరుగని స్థిరత్వంతో; అసమ, సమర క్షోణిన్‌= సాటిలేని 
యుద్దభూమిలో; నిలిచి= నిలబడి; (చివరకు) కర్గుచేతన్‌= కర్గుడిచేత; కోల్పోయెన్‌ కదే= ఓడిపోయాడు కదా!. 


తాత్పర్యం: “ద్రోణాచార్యుడు ప్రయోగించిన పదునైన బాణాలకు ఓర్చుకొని, ఆ (ద్రోణుడు నేలకొరిగేవరకు 
యుద్ధభూమిలో స్థిరంగా నిలబడి ఎదిరించి, తుట్టతుదకు ధర్మరాజు కర్షుడి చేతిలో ఓడిపోవలసి వచ్చిందే! 


వ. అని పలికి, యనిలనందను నాలోకించి యన్నరుం 'డా నృపాలుతెజిం గెటుంగుటకు నీ వరుగు; మేను 
సేనమొగంబున నిలిచెద' ననిన విని, యవ్వీరుం 'డవ్విధంపు నడవడి నీకు జనుం గాని, జనంబులు న 
న్నయినం బోరి కోహటించి పోయె నని యాడుదు'రని చెప్పిన, నప్పార్టుండు. 25 


ప్రతిపదార్థం: అని పలికి; అనిల నందనున్‌= భీముడిని; ఆలోకించి= చూచి; ఆ+నరుండు= ఆ అర్జునుడు (అన్నాడు); 
ఆ నృపాలు తెజంగు= ఆ రాజు విధము; ఎణుంగుటకున్‌= తెలుసుకోవడానికి; నీవు+అరుగుము; నేను; సేనమొగంబునన్‌= 
సైన్యానికి మొదట; నిలిచెదన్‌; అనిన విని; ఆ+వీరుండు= ఆ శూరుడైన భీముడు; ఆ+విధంపు నడవడి= ఆ రీతి ప్రవర్తన; 
నీకున్‌+చనున్‌+కాని= నీకు తగి ఉన్నదిగాని (నాకు సరిపోదనుట); జనంబులు= (ప్రజలు; నన్నయినన్‌= నన్ను మాత్రం; 
పోరికిన్‌= యుద్దంలో; ఓహటించి= ఓడిపోయి; పోయెను+అని= పారిపోయెనని; ఆడుదురు= మాట్లాడుతారు; అని; చెప్పినన్‌; 
ఆ+పార్టుండు= ఆ అర్జునుడు (ఇట్టా అన్నాడు). 


తాత్సర్యం: అని పలికి అర్జునుడు భీముడితో 'ధర్మరాజు స్థితిని తెలిసికొనటానికి నీవు వెళ్ళుము. నేను సేన మొదట 
నిలిచి పోరాడుతాను” అని అన్నాడు. ఆ మాటలు విని భీముడు “ఈ విధమైన నడవడి నీకు చెల్లుతుంది కాని నాకు 
చెల్లదు. నేనట్టా పోతే జనులు యుద్ధం చేయలేక పోయాడని అంటారు” అని అన్నాడు. అప్పుడు అర్జునుడు. 


విశేషం: భీముడిది ఆటుపోటులేని బీరము, రొమ్ము చూపి ఎదిరిని మార్కొంటాడు. సమయానుకూలమైన విక్రమం కా 
దాయనది. కలిసివచ్చి అన్నిటా గెలుస్తున్నాడు. పగ సాధింపులో నీతులు వల్లె వేయడు. పాండవులను అన్ని క్రిష్టసమయాలలో 
ఈయన తెంపే కాపాడినది. మెత్తదనం చూపడం పిరికితనమనేది ఈయన అభిప్రాయం. 


ఆ. 'సరభసముగ నన్ను సంశప్తకులు వీర! తొడరుచున్నవారు, దొలంగి నాకు 
నరుగ నెట్లు వచ్చు?” నని చూపె నతనికి; । నపుడు గడంగి వచ్చు నబ్బలముల. 26 


ప్రతిపదార్థం: సరభసముగన్‌= ఉద్రేకంతో కూడిన ఆటోపంతో; సంశప్తకులు= (యుద్ధంలో పెడమొగం పెట్టమని ఒట్టుపెట్టుకొన్న 
శూరులు); నన్నున్‌; తొడరుచున్నవారు= మార్కొంటున్నారు; తొలంగి= వీరికి దూరంగా; అరుగుట= పోవుట; నాకున్‌ 
ఎట్టువచ్చున్‌?= నాకు ఏ విధంగా సరిపోతుంది?; అని; అపుడు; కడంగి= అతిశయించి; వచ్చు= పైకి వచ్చే; ఆ+బలములన్‌= 
నా సైన్యాన్ని; చూపెన్‌= చూపించాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 319 


తాత్సర్యం: 'అదిగో చూడుము! సంశప్తకులు ఆటోపంతో నాపై పడుతున్నారు. ఈ పట్టున వైదొలగిపోవటం నాకెట్టా 
వీలుపడుతుంది?” అని పూనికతో తనపైబడవస్తున్న సైన్యాలను ఆయనకు చూపాడు. 


క. చూపుటయు, నగ్గలం బగు । నేపున గిమ్మరవైరి 'యేన కల(చెదన్‌ 
రూపు సెడంగ నిమ్మొనలను | భూపతి నరయంగ నీవ పొ' మృనియె నృపా! 27 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! ధృతరా|ష్టా!; చూపుటయున్‌= చూపిన తరువాత; అగ్గలంబు+అగు= అతిశయించిన; ఏపునన్‌= 
గర్వంతో; కిమ్మీరవైరి= కిమ్మీరుడిని చంపిన భీముడు; ఈ+మొనలను= ఈ సైన్యాలను; రూపు చెడంగన్‌= రూపుమాపేటట్టు; 
ఏను+అ కలంచెదన్‌= నేనే కల్లోలపరుస్తాను; భూపతిన్‌+అరయంగన్‌= ధర్మరాజును విచారించటానికి; నీవు+అ+పొముు+ 
అనియెన్‌= నీవే పొమ్మన్నాడు. 


తాత్సర్యం: చెలరేగి పైబడవస్తున్న సంశప్తక దళాలను చూపగానే భీముడుప్పొంగిన ఉత్సాహంతో “ఈ దండును 
నే నొక్కడనే తుదముట్టిస్తాను, మన రాజు పరిస్థితి తెలిసికొనటానికి నీవే పొమ్మన్నాడు. 


కృష్ణార్జునులు ధర్మరాజు సేనుం బరయ నతని శిబిరంబునకు( బోవుట (సం. 8-45-64) 


వ. అనిన, నట్ల కాక యని, యర్జ్దునుం డచ్యుతు నాలోకించి 'యా మహీపాలుం గనునంతకు నామనంబు 
గలంగెడు; రథంబు రయంబునం బోవ ని'మ్మని పలుకుటయు, నతండు భీముం జూచి 'యేము మీయన్న 
సేమం బరయుట వలయుపని గావునం జనియెదము; నీవు కురుసైన్యంబుల జయించుట యరుదె? గెలుపు 
గొను'మని యగ్గించు తెజంగున దీవన లిచ్చి, తురంగమంబులం ద్వరితగతి నడపె; నివ్విధంబున మాధవ 
ధనంజయులు సమరంబునకు సమీరనందనుం జాలించి, శిబిరంబున కరిగి ధర్మనందను మందిరంబు 
ప్రవేశించి, యేకతంబ శయ్యాతలంబున నున్న యన్నరపతిం గని, యాతండు గుశలి యయి యునికికి 
ముదంబు నొందుచుం, దదీయచరణంబులకు. బ్రణతులయి; రా ధరణీనాథుండు వారలు రాధేయు వధించి 
నచ్చిరకా(. దలంచి డెందం బలర, మందస్మితంబుతో నభినందించి, వారల వదనంబులు వీక్షించి యి 
ట్లనియె: 28 

ప్రతిపదార్థం: అనినన్‌; అట్టు+అ+కాక అని= అట్టే కానిమ్మని; అచ్యుతున్‌+ఆలోకించి= కృష్ణుడిని చూచి; ఆ మహీపాలున్‌= 

ఆ రాజును; కనునంతకున్‌= చూచునంతవరకు; నా మనంబు= నా మనస్సు; కలంగెడున్‌= కలతజెందుతుంది; రథంబును; 

రయంబునన్‌= వేగంగా పోనిమ్మని; పలుకుటయున్‌= చెప్పగా; అతండు= ఆ కృష్ణుడు; భీమున్‌+చూచి; ఏము= మేము; మీ 

అన్న సేమంబు= మీ అన్న క్షేమమును; అరయుట= తెలుసుకొనటం; వలయుపని కావునన్‌= చేయవలసిన పని కనుక; 
చనియెదము= వెళ్ళుతాము; నీవు కురుసైన్యంబుల జయించుట; అరుదె!= ఒక ఆశ్చర్యకరమైన విషయమా!; గెలుపు+కొనుము= 
జయం నంపాదించుము; అని అగ్గించు తెజంగునన్‌= అని కొనియాడేవిధంగా; దీవనలు+ఇచ్చి= ఆశీర్వదించి; 
తురంగమంబులన్‌= గుర్రాలను; త్వరితగతిన్‌= వేగంగా; నడపెన్‌= నడిపెను; ఈ+విధంబునన్‌= ఇట్టు; మాధవ ధనంజయులు= 
కృష్ణార్జునులు; సమరంబునకున్‌= యుద్దానికి; సమీరనందనున్‌= వాయుపుత్రుడిని; చాలించి= చాలినవానిగజేసి (అప్పగించి); 
శిబిరంబునకున్‌+అరిగి; ధర్మనందను మందిరంబు (ప్రవేశించి= ధర్మనందనుడి మందిరం (ప్రవేశించి; ఏకతంబ+అ= ఒంటరిగా; 
శయ్యాతలంబునన్‌+ఉన్న= పడకలో ఉన్న; ఆ నరపతిన్‌+కని= ఆ రాజును చూచి; ఆతండు; కుశలియై= క్షేమవంతుడై; 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉనికికిన్‌= ఉండుటకు; ముదంబు నొందుచున్‌= సంతోషిస్తూ; తదీయ చరణంబులకున్‌= ఆయన పాదాలకు; ప్రణతులు+ఐరి= 
నమస్కరించారు; ఆ ధరణీ నాథుండు= ఆ రాజు; వారలు= వారిద్దరు; రాధేయున్‌ వధించి= కర్గుడిని చంపి; వచ్చిరి+అ+కాన్‌= 
వచ్చారని; తలంచి= భావించి; డెందంబు= మనస్సు; అలరన్‌= సంతోషించగా; మందస్మితముతోన్‌= చిరునవ్వుతో; అభినందించి= 
మెచ్చుకొని; వారల వదనంబులు= వారి ముఖాలను; వీక్షించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ మాట విని 'సరే' అని అర్జునుడు శ్రీకృష్ణుడిని చూచి, 'ఆ ధర్మరాజును చూచేందుకు నా మనసు 
కలవరపడుతున్నది. రథాన్ని త్వరగా పోనిమ్ము" అని అన్నాడు. కృష్ణుడు భీముడిని చూచి 'మేము మీ అన్నగారి 
యోగక్షేమం తెలిసికొనవలెను. కాబట్టి వెళ్ళుతాము. నీవు కౌరవ సైన్యాన్ని జయించటం పెద్ద విషయమా? గెలుపును 
సాధించు” మని ప్రశంసించినట్టుగ దీవెనలుకూడా ఇచ్చి, రథాశ్వాలను వేగంగా నడిపాడు. ఈ విధంగా కృష్ణార్ణునులు 
యుద్దనిర్వహణను భీముడిపై నుంచి శిబిరానికి వెళ్ళారు. ధర్మరాజు మందిరంలో (ప్రవేశించారు. ఒంటరిగా శయ్యపై 
పరుండి ఉన్న ధర్మరాజును చూచారు. క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోషించారు. అతడి పాదాలకు నమస్కరించారు. 
ధర్మరాజు వారిరువురు కర్ణుడిని సంహరించి వచ్చారని భావించి, సంతోషించి, అభినందించి, వారలను చూచి ఇట్టా 
అన్నాడు: 


మ. “సుర లైనం జలమెత్తి కర్ణుని రణక్షోణిన్‌ జయింపంగ నే 
ర్తుర? యవ్వీరుండు జామదగ్న్య కలితాస్తుం; డిద్దతేజంబునన్‌ 
= పాన యం 
దొర సప్పార్దికి, లావునం బవనుతో. దుల్యుండు; కల్యుండు సం 
గర సంక్రీడలయందు. బేర్కొనం దగున్‌ గాంభీర్య ధైర్యంబులన్‌. 29 


ప్రతిపదార్థం: సురలు+ఐనన్‌= దేవతలైనను; చలము+ఎత్తి= కోపగించి; కర్టునిన్‌; రణక్షోణిన్‌= యుద్దభూమిలో; జయింపంగన్‌ 
నేర్తుర?= ఓడింప జాలియున్నారా?; ఆ+వీరుడు= ఆ శూరుడు; జామదగ్న్య, కలిత అ(స్తుండు= పరశురాముడి వలన 
అ(స్తాలు పొందినవాడు; ఇద్ద తేజంబునన్‌= ఉగ్రమైన (ప్రకాశంలో; సప్పార్చికిన్‌= అగ్నికి; దొర= సాటి; లావునన్‌= బలమునన్‌; 
పవనుతోన్‌+తుల్యుండు= వాయువుతో సమానుడు; సంగర (క్రీడల+అందున్‌= యుద్ద(క్రీడలలో; కల్యుండు= సమర్ధుడు; 
గాంభీర్య= చలించని గుణమునందును; ధైర్యంబులన్‌= ధీరగుణంలోను; పేర్కొనన్‌+తగున్‌= చెప్పుకోదగును. 


తాత్సర్యం: 'దేవతలైనా పగబట్టి యుద్దభూమిలో కర్లుని జయింపజాలుదురా? ఆ పరాక్రమవంతుడు పరశురాము 
డిచ్చిన అస్త్రాలు కలిగినవాడు; ప్రతాప తీక్ష్‌ణతలో అగ్నికి సాటియైనవాడు. బలంలో వాయుసమానుడు. యుద్ద క్రీడలలో 
సమర్ధుడు, గాంభీర్య ధైర్య గుణాల విషయంలో చెప్పుకోదగినవాడు. 


తే. అట్టి బల్లిదు నని దెగటార్షి, మీర । లేమియును గాక వచ్చితి రింతసంత 
సంబు దొరకొనునే నామనంబు? చింత । వంత యెల్లను జెడ నరవర్యులార! 30 


ప్రతిపదార్థం: నరవర్యులార!= మానవ ్రేష్టులారా!; అట్టి బల్లిదున్‌= అటువంటి మొనగాడిని; అనిన్‌= యుద్దంలో; తెగటార్చి= 
తుదముట్టించి; మీరలు; ఏమియును+కాక= ఎటువంటి విపత్తు కలగకుండా; వచ్చితిరి= తిరిగివచ్చారు; చింత వంత= 
దుఃఖబాధ; ఎల్లను+చెడన్‌= అంతా తుదముట్టేటట్లు; ఇంత; సంతసము= సంతోషం; దొరకొనునే?= లభ్యపడుతుందా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 321 


తాత్పర్యం: మానవ శ్రేష్టులారా! అటువంటి శక్తిమంతుడిని యుద్దంలో తుదముట్టించి, మీకు కించిత్తయినా హాని 
కలుగకుండా, విజయదీప్తితో వచ్చారు. నా మనస్సులోని చీకుచింతలన్నీ మాసిపోగా, నా మదికి ఇంత గొప్ప 
సంతోషం కలగటాన్ని నమ్మలేకపోతున్నాను. 


తే. అతనికి నాకునుం గలిగె నాహవ మింతకు ముంద; రందు( బా 

ర్షతు(డును సత్యకాత్మజుండు శాంతనవాంతకరుండు ద్రౌపదీ 

సుతులును జూడంగా, నతండు సూత హయ ధ్వజ పాతనంబు సే 

సి, తనువు దీవ్రకాండముల( జెండంగ, నే వెగడందితిం గడున్‌. 31 
ప్రతిపదార్థం: ఇంతకున్‌ ముందు+అ= ఇంతకు ముందుగానే; అతనికిన్‌; నాకునున్‌; ఆహవము కలిగెన్‌= యుద్దం జరిగింది; 
అందున్‌= ఆ యుద్దంలో; పార్షతు(డును= దుపదపు[తుడు ధృష్టద్యుమ్నుడు; సత్యకాత్మజుండు= సత్యకుడి కుమారుడు 
సాత్యకీ; శాంతనవ+అంతకరుండు= శిఖండీ; (ద్రౌపదీసుతులునున్‌= ఉపపాండవులూ; చూడంగాన్‌= చూస్తూ ఉండగానే; అతం 
డు= ఆ కర్గుడు; సూత= సారథిని; హయ= గుర్రాలను; ధ్వజ= టెక్కమును; పాతనంబు చేసి= విరిగిపడి పోయేటట్టు చేసి; 
తనువు= నా శరీరాన్ని; తీవ= తీవ్రములయిన; కాండంబులన్‌= బాణాలచేత; చెండంగన్‌= చెండివేయగా; నేను; కడున్‌= 
మిక్కిలి; వెగడు+అందితిన్‌= తబ్బిబ్బు అయ్యాను. 


తాత్సర్యం: ఇంతకు ముందుగానే కర్గుడికీ నాకూ పోరు జరిగింది. ఆ యుద్దంలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకీ, 
శిఖండీ, ఉపపాండవులూ మొదలైన వీరులందరి ఎదుటనే అతడు నా సారథిని, గుర్రాలను, పతాకాన్ని విరుగగొట్టాడు. 
నా శరీరం వాడి అయిన బాణాల దెబ్బలకు గురికాగా, నేను ఎంతో భయ(భ్రాంతుడనయ్యాను. 


వ. అప్పుడు దుర్యోధన ప్రభృతి ధార్తరాష్తులకు భీమసేను ప్రభావంబున బ్రదుకరాని యంత పుట్టిన, నన్ను విడిచి 

యాతం డట వోవ, నే నిట వచ్చితినని చెప్పి వెండియు గాండీవి నుద్దేశించి: 32 
ప్రతిపదార్థం: అప్పుడు; దుర్యోధన; ప్రభృతి= మొదలగు; ధార్తర్మాష్టులకున్‌= ధృతరాష్ట్రుడి కుమారులకు; భీమసేను= 
భీముడియొక్క; ప్రభావంబునన్‌= శక్తిసామర్థ్యాలచేత; (బ్రతుకరాని+అంత= జీవించి ఉండను వీలుగానంత; పుట్టినన్‌= పరిస్థితి 
కలుగగా; నన్నున్‌ విడిచి; ఆతండు= ఆ కర్షుడు; అటుపోవన్‌= ఆ వైపునకు పోగా; నే నిట వచ్చితిన్‌= నేను ఇక్కడికి వచ్చాను; 
అని చెప్పి; వెండియున్‌= మరల; గాండీవిన్‌+ఉద్దేశించి= అర్జునుడితో (అన్నాడు). 


తాత్సర్యం: అప్పుడు దుర్యోధనాదులైన కౌరవులకు భీముడివలన 'బ్రతుకరాని పరిస్థితి ఏర్పడగా, నన్ను విడిచి 
కర్ణుడు అటుపోయాడు. నేను ఇటు వచ్చాను” అని చెప్పి ధర్మరాజు అర్జునుడితో ఇంకా ఇట్టా అన్నాడు: 
సీ. “పదుమూ(డువర్షముల్‌ పగలును రేలును । గర్జుదర్వం బెట్లు గడతు నొక్కొ? 

యను చింత. జేసి, యాహారనిద్రలు లేక | పరితాప మందితి; బశువు( జేయ 

విప్రులు పట్ట రా వెజ సొచ్చి యొదింగెడు | గవయంబుచాడ్చునం, గర్జభితి 

నుల్లల నుడుకుచు నుండుదు(; గర్జుండు । విడువక మోమున వ్రేలు నాకు! 


తే. సురనదీసుతుచేతను గురునిచేత(। బడని పరిభవమున వాండు వటిచె నన్ను 
నంతయును నీంగం గాంచి నీయట్టియనుజు | వలన దేజంబు వడసితి నలఘుచరిత! 33 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదుమూండు వర్షముల్‌= పదమూడు సంవత్సరాలు; కరు దర్పంబు= కర్గుడి పొగరుబోతుదనాన్ని; ఎట్టు+కడతు 
నొక్కొ!= ఏ విధంగా అతి(క్రమిస్తానో; అను= అనే; చింతన్‌చేసి= దిగులువలన; పగలు, రేలును= రేయింబవళ్ళు; ఆహార 
నిద్రలు లేక= తిండీ నిద్రా లేకుండా; పరితాపము+అందితిన్‌= దుఃఖించాను; పశువున్‌+చేయన్‌= బలిపశువుగా చేయటానికి; 
విప్రులు= బుత్విక్కులు; పట్ట రాన్‌= పట్టుకొనిపోవటానికి రాగా; వెణ చొచ్చి= భయ(్రాంతమై; ఒదిగెడు= దాగుకొనే; 
గవయంబు= బలసిన పశువు; చాడ్సునన్‌= వలె; కర్షుభీతిన్‌= కర్షుడికి భయపడి; ఉల్లలన్‌= కుతకుతా; ఉడుకుచున్‌= 
పరితపిస్తూ; ఉండుదున్‌= ఉంటున్నాను; కర్గుండు= కర్గుడు; విడువక= వదలిపెట్టకుండా; నాకున్‌; మోమునన్‌= ముఖం 
ఎదుట; వ్రేలు= (చిత్రపటాన్ని ఎదుట తగిలించినట్టు) ద్రేలాడగట్టినట్టు కనబడుతుంటాడు; సురనదీసుతుచేతన్‌= భీష్ముడిచేత; 
గురుచేతన్‌= |ద్రోణుడిచేత; పడని పరిభవమునన్‌= అనుభవించని అవమానాన్ని; వాండు; నన్నున్‌; పజీచెన్‌= బాధించాడు; 
అంతయున్‌; నీయట్టి అనుజువలనన్‌= నీబోటి తమ్ముడివలన; ఈంగన్‌+కాంచి= పోగొట్టుకొని; అలఘుచరిత!= గురుతరమైన 
చరిత్ర కలవాడా!; తేజంబు= (ప్రభావమును; పడసితిన్‌= పొందాను. 


తాత్సర్యం: కర్గుడి బాహుబలాటోపాన్ని ఎట్టా ఓర్చుకొనగలనా?- అని పదమూడేండ్లు రేయింబవళ్లు తలపోసి 
తలపోసి, కూడు, నిద్ర లేకుండా బాధపడ్డాను. యజ్ఞపశువును పట్టుకొన సమీపించిన (బ్రాహ్మణులను చూచి 
భయపడి దాగుకొనే పశువువలె కర్షుడి భయంవలన మనసు నలిగి దిగులుపడుతూ కాలం గడుపుతున్నాను. ఆ 
కర్ణుడి ఆకారమే నా ఎదుట వ్రేలాడుతూ ఉంటుంది. భీష్మద్రోణాదులచేత అనుభవించని అవమానాన్ని వాడు నాకు 
కలిగించాడు. కీర్తిసాంద్రా! నీవంటి తమ్ముడివలన ఈ యాతనలన్నిటిని లేకుండా జేసికొని ఊరటతో ప్రాణాలను 
తిరిగి పొందాను. 


విశేషం: వచనం మాదిరి నడిచే ఈ సీసపద్యంలో సహజోక్తులతోపాటు చిత్రీకరణం కళకళలాడుతున్నది. తిక్కన సీసపద్యాలన్నీ- 
కవికి, కంసాలికి సీసాలు తేలిక - అన్న రీతిలో ఉన్నవి. కొన్ని భావ చిత్రీకరణలో గంభీరంగా ఆబోతెద్దు మాదిరిగా 
నడుస్తున్నవి. శ్రీనాథుడూ యిట్టి పద్దతినే అనుసరించాడు. 


చ.  వెరవును లావు దివ్యశరవీర్యము శౌర్యము. గల్లు కర్గు నె 
ప్పరుసున( జంపి? తీ వతని బంధులు మిత్తులు బుత్తులున్‌ సము 
శా రా 
ద్ధురబలు లాజికేలి నిరతుల్‌ ధృతరాష్తునిపుత్తు లెల్ల ద 
త్పరిజను లెట్టు లట్టు లని బ్రాణము లిత్తురు వాని కడ్డ మై. 34 


ప్రతిపదార్థం: (కర్ణుడిని చంపి వచ్చినారనుకొని కల్పిత సంతోషంతో పలికే మాటలివి. ఈ స్థితి రానున్న పరిణామానికి భిన్న 
స్థితి.) వెరవును= ఉపాయం (చాకచక్యం); లావున్‌= దేహ పటుత్వం; దివ్యశరవీర్యము= దేవదత్తమైన బాణాల పరాక్రమం; 
కల్లు= కలుగు; కర్దున్‌; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; ఈవు చంపితివి?= నీవు చంపితివి?; సముద్దుర బలులు= బలమున్నదని 
దుడుకుపడేవారు; ఆజి కేళిన్‌= యుద్ద క్రీడయందు; నిరతుల్‌= మిక్కిలి ఆసక్తి పట్టుదలగలవారు (అయిన); అతని బంధులు 
మిత్రులు; పుత్రులున్‌= నలుగురు పుత్రులును (సుశేష సత్యసేన, చిత్రసేన, వృషసేనులు అంగరక్షకులుగా నిలిచి హతులైరి); 
ధృతరాష్ట్రుడి పుత్రులు; ఎల్లన్‌= అందరూ; తద్‌+పరిజనులు= అతడి సహచరులు; ఎట్టులు ప్రాణములు+ఇత్తురు= ఏ 
విధంగా ప్రాణాలు ఇస్తారో; అట్టులు= ఆ విధంగానే; అనిన్‌= యుద్దములో; వానికిన్‌+అడ్డమై= వాని చుట్టూ మూగి; 
ప్రాణములు+ఇత్తురు= (ప్రాణాలిస్తారు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 323 


తాత్పర్యం: చాకచక్యం, దేహబలం, దేవదత్తాలైన బాణాల బిగువు, తెగించి ముందు కురికే పట్టుదల గలిగిన ఆ 
కర్గుడిని నీవు ఎట్టా తుదముట్టించగలిగావు? బలగర్వితులు, యుద్ధాన్ని ఒక ఆటగా సాగించే ఆసక్తిగలవారు 
అయిన అతడి చుట్టాలు, స్నేహితులు, కొడుకులు, ధృతరాష్ట్రుడి కొడుకులు, వీరందరూ కూడి, ఆ కర్గుడి 
భటులవలెనే ప్రాణాలకు తెగించి ఎట్లా ఆయన చుట్టూ ఏ విధంగా మూగుతారో అట్టే చేయగల సాహసులు. 


చ. లఅరుదిది! నీవు నొవ్వక మహాబలు. గర్జు వధించి, తాతండ 
క్కురుపతి సంతసింప నరు గూల్లెద సంగరభూమి నేన యొ 
క్కరుండను వీ(క( దాంకి యను గర్వపుమాట సనంగ నీక, నేం 
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్దుజ వీర్య శౌర్యముల్‌! 35 


ప్రతిపదార్థం: నీవు నొవ్వక= నీవు బాధచెందక; మహాబలున్‌+కర్ణున్‌= అధిక బలసంపన్నుడైన కర్గుడిని; వధించితి(వి)= 
చంపావు; అరుదు+ఇది= ఇది ఆశ్చర్యకరమైన విషయం; ఆతడు; ఆ+కురుపతి సంతసింపన్‌= ఆ దుర్యోధనుడు సంతోష 
పడేటట్టు; వీ(కన్‌+తా(కి= గర్యోత్సాహంతో పైబడి; సంగర భూమిన్‌= సమరాంగణంలో; నేను+అ+ఒక్కరు(డన్‌= నేనొక్కడినే; 
నరున్‌ కూల్చెదన్‌= అర్జునుడిని పడగొట్టుతాను; అను; గర్వపుమాట= అహంభావపు మాట; చనంగనీక= చెల్లేటట్టు కాకుండా; 
నేటి రణములోనన్‌= ఈనాటి యుద్దములో; భవద్భుజవీర్య శౌర్యముల్‌= నీ బాహువుల పరాక్రమం; ఇట్టు ప్రకటింతె?= ఇట్టా 
ప్రదర్శింతువా? 


తాత్సర్యం: నీవు కొంచెం కూడా గాయపడక, ఎక్కువైన చేవగలిగిన కర్గుడిని చంపావు. నిజంగా ఇది చోద్యపుచేత; 
ఆ కౌరవనాథుడు సంతోషంతో ఉబ్బిపోయేటట్టుగా- 'నేను ఒంటరిగా ఎదిరించి అర్జునుడిని చంపుతాను” అనే 
కర్గుడి గర్యోక్తిని చెల్లనీయకుండా, నీ బాహుబలసంపద, వీరగుణ పాండిత్యం ఈనాటి యుద్దంలో లోకానికి వెల్లడి 
చేసికొనగలిగావు. 


చ. పలికిన నేమి? బీరములు పల్కుట సేవక నీతి! యాసభం 
బలుకునె యట్లు జూదపు నెపంబున ద్రౌపది నింతకాల మ 
ప్పలుకు లలంచుచుండె; మది. బాయవు గీజినయమ్ము లట్ల; దో 
ర్టల దృఢలీల నిప్పు డవి వాపితి; తీర్చి తలంత యంతయున్‌. 36 


ప్రతిపదార్థం: పలికినన్‌+ఏమి?= పలికిన మాత్రాన ఏమి పోయింది?; బీరములు= బింకాలు; పల్కుట; సేవకనీతి= సేవకుల 
ధర్మం; ఆ సభన్‌= ఆ కొలువులో; జూదపు నెపంబునన్‌= జూదములో ఓడిపోయినారన్న సాకుతో; ద్రౌపదిన్‌+అట్టు= (ద్రౌపదిని 
అట్లా; పలుకునె?= తూలనాడుతాడా?; ఇంతకాలము; ఆ+పలుకులు= ఆ మాటలు; అలంచుచుండెన్‌= బాధిస్తున్నాయి; గీజీన 
అమ్ములట్టు+అ, గోకి గాయపరచిన బాణాలమాదిరి; మదిన్‌ పాయవు= మనస్సును వదలిపోవు; దోర్చల దృఢలీలన్‌= పటుతర 
బాహుబలవిన్యాసంతో; ఇప్పుడు; అవి= వాటిని; పాపితి(వి)= నివారింపజేశావు; అలంత అంతయున్‌= బాధనంతా; తీర్చితి(వి)= 
నివారించి తివి. 


తాత్సర్యం: అట్టా మాట్లాడినంత మాత్రాన ముంచుకొనిపోయినదేమీ లేదు. డాంబికపుమాటలు పలకటం సేవలకు 
ధర్మం, లేకుంటే ఆ సభలో జూదంలో ఓడిపోయినారన్న మిషతో [ద్రౌపదిని అట్లా కారుకూతలు కూస్తాడా? 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంతదాకా ఆ మాటలు నన్ను గీరి పుండు చేసిన బాణాలవలె మనస్సును బాధిస్తూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా 
అవి మనస్సును వదలిపెట్టిపోవు. కాని, ఇప్పుడు నీ బలప్రయోగ నైపుణ్యంతో వాటిని పోగొట్టావు; మదిలోని 
యాతననంతా తొలగించావు. 


క. అతిగర్వ సమున్నత మగు । నతని శిరము వానివార లందటు బాష్మో 
ద్గతితో( జూదంగ సమర । క్షితి డొల్లెనె? విజయ! నీదు శిత భల్లమునన్‌. 37 


ప్రతిపదార్థం: విజయ!= అర్జునా! నీదు శితభల్లమునన్‌= వాడియైన నీ బరిసెపోటుతో; అతిగర్వ= మిక్కిలి పొగరుబోతుతనంతో; 
సమున్నతము+అగు= ఎక్కువగా నిక్కినీల్షిన; అతడి శిరము= అతని తల; వానివారలు+అందజున్‌= అతడికి చెందిన 
వారందరూ; బాప్పు+ఉద్గతితోన్‌= ఉబుకుతున్న కన్నీటితో; చూడంగన్‌= చూస్తుండగా; సమరక్షితిన్‌= యుద్ధభూమిలో; డొల్లెనె?= 
ఊడిపడిపోయిందా? 


తాత్సర్యం: మితిమీరిన అహంకారంతో పైకెత్తబడిన అతడి తల; అతడి వాళ్ళంతా, కన్నీటి వరదలో మునిగిన 
కండ్లతో చూస్తుండగా నీ బాణాలదెబ్బకు తెగి, పొలికలనులో పడిపోయిందా! విజయా! 


క  ఈరసమున౦. గదిసి శరా । సారము పై6 గురియ నీవు సక్రోధుండ వై 
పేరురమున వెస నాటిన । తోరం బగు నారసమునం ద్రుళ్ళి కెడసెనే?” 38 
ప్రతిపదార్థం: ఈరసమునన్‌= అసూయతో; కదిసి= పైబడి; శరాసారము= బాణాల జడివాన; నీపైన్‌+కురియన్‌= నీపై 


కురిపించగా; నీవు; సక్రోధుండవు+ఐ= అతి కోపంతో చెలరేగి; పేరురమునన్‌= పెద్ద వక్షస్థలాన; వెసన్‌, నాటిన= వేగంగా 
గుచ్చిన; తోరంబు+అగు= బలిష్టమైన; నారసమునన్‌= ఇనుపబాణపు తాకిడికి; (త్రుళ్ళి= ఎగిరి; కెడసెనే?= చచ్చాడా? 


తాత్సర్యం: అసూయతో కర్గుడు నీపై తెరిపిలేని వానవలె బాణాలను వేయగా, నీవు కోపపుపొంగుతో విజృంభించి 
అతడి విశాలమైన ఎదలో గట్టి ఇనుపబాణాన్ని [గ్రుచ్చగా, అతడు ఎగిరిపడి నేలకొరిగి చచ్చాడు కదా! 


విశేషం: అర్జునుడు కర్గుడిని తప్పక చంపి ఉంటాడనే బలమైన ఊహతో ధర్మరాజుచేత ఇన్నిమాటలు పలికించటం 
అర్జునుడికి మరింత అవమానభారం కలిగించడానికే. 


వ. అనిన ధర్మనందనునకు( బురందరనందనుం డిట్లను; 'నేను సంశప్తకులతోడ( బెనంగుచుండ, ననేక రథ 
సమూహ సమేతుం డయి యశ్వత్చామ వచ్చి, నన్నుం బొదివిన. 39 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; ధర్మనందనునకున్‌; పురందరనందనుండు= ఇంద్రుడి కుమారుడైన అర్జునుడు; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; నేను; సంశప్తకులతోడన్‌; పెనంగుచుండన్‌= పోరాడుతూ ఉండగా; అనేక రథ సమూహ, 
సమేతుండు+అయి= పెక్కు తేరుల గుంపును కూడగట్టుకొనినవాడై; అశ్వత్తామ వచ్చి; నన్నున్‌; పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్పర్యం: అనగా విని అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'నేను సంశప్తకులతో యుద్దం చేస్తూ ఉండగా 
అశ్వత్థామ అనేక రథసమూహాలతో వచ్చి నన్ను చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 325 


క. ఏనూటురథంబులు వెస(। బీనుంగు పెంటలుగం జేసి పేర్పినం గుపితుం 
డై నిప్పు లురలు కన్నుల । తో నక్కోదండగురుసుతుండు నామీ6దన్‌. 40 


ప్రతిపదార్థం: ఏనూణు రథంబులు= ఐదువందల రథాలు; వెసన్‌= వేగంతో; పీనుగు పెంటలన్‌+చేసి= శవాల కుప్పలయ్యేటట్టు 
చేసి; పేర్చినన్‌= (నేను) అతిశయించగా; కుపితుండు+ఐ= కోపపడినవాడై; నిప్పులు+ఉరలు= నిప్పులు (గ్రక్కే; కన్నులతో; ఆ 
కోదండ గురుసుతుండు= ఆ బాణాచార్యుడి కొడుకు అశ్వత్థామ; నామీందన్‌= నా మీద. 


తాత్సర్యం: ఐదువందల రథాలను తునాతునకలై జీవంలేని శవాలగుట్టలవలె చేసి, నేను ఆటోపం చూపగా 
కోపగించుకొని, అశ్వత్థామ నాపై నిప్పులు వెదజల్లే కన్నులతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఉటక యడరి మెటిసిన యే । డ్లెజి నెజయంగ గుడుసువడి, యతిస్సురిత రుచిన్‌ 

మెటిసి, ధను వనల వలయము । తెటి(గున( జక్షుర్గతి ప్రతిహతిం జేసెన్‌. 41 
ప్రతిపదార్థం: ఉజక= లెక్కపెట్టక; అడరి= కోపంతో సైకొని; మెజసిన= మిరుమిట్టుగొలిపే; ఏడ్పెజన్‌= పరాక్రమంతో; 
నెజయంగన్‌= చెలరేగగా; గుడుసుపడి= గుండ్రంగా చుట్టుకొని; అతి= మిక్కిలి; స్ఫురిత రుచిన్‌= వెలుగొందే కాంతితో; 
మెజసి= దీపించి; ధనువు= ధనుస్సు; అనల వలయము తెజంగునన్‌= గుండ్రంగా చేయబడిన నిప్పువలె (ధనుస్సు రెండు 
కొనలు లాగి కలిపినపుడు గుండ్రంగా కనపడుతుంది. ఇది బాణప్రయోగ తీవ్రతను సూచిస్తుంది); చక్షుర్గతి 'ప్రతిహతిన్‌+ 
చేసెన్‌= నేత్ర గమనమును నిరోధించింది. 


తాత్పర్యం: “అశ్వత్థామ నన్ను లెక్కపెట్టక కోపోద్దీపితుడై మాపైబడి మిరుమిట్లు గొలిపే పరాక్రమంతో చెలరేగి మా 
సైన్యాలను చుట్టుకొని, ధనుస్సును మండే నిప్పు గుండ్రంగా చుట్టుకొన్నట్టు చేసి, మా చూపులను చెదరగొట్టి ఏమీ 
కనపడకుండా చేశాడు. 


క _ స్వాతిగతుం డగు శుక్రుం । దేతెజంగునం బరంగంజేయు నెసకపు వర్షం, 
బాతెఅంగున సాయక । వర్షాతిశయం బావహించె నతండు నరేంద్రా! 42 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ధర్మరాజా! స్వాతిగతుండు+అగు శుక్రుండు= స్వాతినక్షత్రయుక్త తులారాశిలో చేరిన శుక్రుడు; 
ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; ఎసకపు= ఎక్కువైన; వర్షంబు+పరంగన్‌+చేయున్‌= వానను పెంపొందింపజేయునో; ఆ తె 
గునన్‌= అదే విధంగా; అత(డు= అశృత్తామ; సాయక= బాణాలనే; వర్షఅతిశయంబు= వానపెంపును; ఆవహించెన్‌= 
కలిగించాడు. 


తాత్పర్యం: రాజా! స్వాతినక్షత్రంలో చేరిన శుక్రుడు వానలనెట్లా ఎక్కువ కురిపిసాడో, అదే విధంగా అశృత్తామ 
దె ల ముం థి 
విపరీత బాణవర్షాన్ని కురిపించాడు. 
oo 
విశేషం: అలంకారం: ఉపమ. 


క. తన యరదం బెద్దెసం జూ । చిన మొగమున వ్రేల, దీప్తశిత విశిఖములన్‌ 
నను గృష్టుం గప్పిన, నే । ననఘా!, కెల వరయంజాల నైతి వెగడునన్‌. 43 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; తన; అరదము= రథం; ఏ+దెసన్‌+చూచినన్‌= ఏ దిక్కున చూచినా; మొగమునన్‌ 
గ్రేలన్‌= ముఖం ముందు కనబడేటట్టుగ; దీప్తశిత= (ప్రకాశిస్తూ వాడియెన; విశిఖములన్‌= బాణాలతో; ననున్‌ కృష్ణున్‌= నన్ను, 
కృష్ణుడిని; కప్పినన్‌= కప్పివేయగా; ఏన్‌= నేను; వెగడునన్‌= తత్తరపాటుతో; కెలవు= పరిస్థితిని అరయన్‌ చాలనైతిన్‌= 
తెలిసికొనలేకపోయాను. 


తాత్సర్యం: ఓ పుణ్యాత్మా! ఎటు చూచినా ముఖం ముందు తన రథమే కన్నులకు కట్టేటట్టు కనబడుతుండగా, 
మిరుమిట్లు గొలిపే పదునైన బాణాలతో నన్నూ, కృష్ణుడినీ కప్పివేయగా, నేను తడబాటుతో, ఉన్న పరిస్థితులను 
తెలిసికొనలేకపోయాను. 


క. పదపడి, యొకభంగి నతని | మద మడచిన దొల(గ బాజి మానము దూలం; 
దదనంతరంబ నిన్ను । న్వెదకితి నరనాథ!, మన యనీకములోనన్‌. 44 


ప్రతిపదార్థం: నరనాథ!= ధర్మరాజా!; పదపడి= తరువాత; ఒక భంగిన్‌= ఒక విధంగా; మదము+అడంచినన్‌= పొగరణచగా; 
మానము= పరువు; తూలన్‌= పోగా; తొలంగన్‌+పాటెన్‌= తొలగిపోయాడు; తదనంతరంబు+అ= ఆ తరువాతనే; నిన్నున్‌= 
నిన్ను; మన; అనీకము లోనన్‌= సైన్యంలో; వెదకితిన్‌= వెదికాను. 


తాత్సర్యం: ఆ తరువాత ఒక విధంగా అతడి పొగరును అణగగొట్టగా, అభిమానం చెడి అశ్వత్తామ యుద్దంనుండి 
తొలగిపోయాడు. ధర్మరాజా! ఆపైన సైన్యాలలో నిన్ను వెదికాను. 


క. ఆలో గర్జునిచేతం । దూలని చతురంగములను దొరలను ధరణీ 
పాల! మనమొనలఈ. గానను । వ్రాలిన దర్వమున మెబయు వడముడిC దక్కన్‌. 45 


ప్రతిపదార్థం: ధరణీపాల!= ధర్మరాజా!; వాలిన దర్చమునన్‌= అతిశయించిన గర్వంతో; మెజయు= ప్రకాశించే; వడముడిన్‌+ 
తక్కన్‌= భీముడిని తప్ప; ఆలోన్‌= ఆ లోపల; కర్గుని చేతన్‌= కర్గుడి వలన; తూలని= విరిగిపడని; చతురంగములను; 
దొరలను= వీరులను; మనమొనలన్‌= మన సైన్యాలలో; కానను= చూడనైతిని. 


తాత్సర్యం: ఓ భూపాలా! అతిశయించిన దర్పంతో (ప్రకాశించే ఒక్క భీముడు తప్ప, మన సైన్యాలలో కర్షుడిచేత 
బాధపడని చతురంగబలాలుగాని, రణవీరులుగాని నాకు కనబడలేదు. 


క. ఆతనిచే నీ విక్కడ । కేతెంచుట వింటి; సేమ మెజుంగు తలపు మై 
నేతెంచితి; నవ్వీరుని । చేతులలా వస్మదీయ సేన నిలుపుటన్‌. 46 


ప్రతిపదార్థం: ఆతనిచేన్‌= ఆ భీముడివలన; నీవు+ఇక్కడకున్‌; ఏతెంచుట= వచ్చుటను; వింటిన్‌= విన్నాను; ఆ+వీరుని= 
ఆ కర్టుడి; చేతులలావు= భుజబల సామర్థ్యాన్ని; అస్మదీయ సైన్యము= మన సైన్యం; నిలుపుటన్‌= ఆపుటచేత; సేమము+ 
ఎణు(గు తలథఫుమైన్‌= నీ క్షేమం తెలిసికొనాలన్న యోచనతో; ఏతెంచితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: భీముడివల్ల నీ విక్కడికి రావటాన్ని గూర్చి విన్నాను. ఆ వీరుడి భుజబలం మనసేనను నిలబడేటట్లు 
చేస్తూ ఉండగా, నీ క్షేమాన్ని తెలుసుకోవాలని వచ్చాను. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 327 


క. మనుజేంద్ర! కుశలి వగు నిను€ । గని, నామన మూజడిల్లె. గావున మగుడం 
జనియెదం గొనియెద రాధా | తనయుని తల చలము నెజియ దర్పము మెజియన్‌. 47 


ప్రతిపదార్థం: మనుజేంద్ర!= ధర్మరాజా!; కుశలివి+అగు= క్షేమంగా ఉన్న; నినున్‌+కని= నిన్ను చూచి; నా మనము= నా 
మనసు; ఊటఅడిల్లెన్‌= కుదుటపడింది; కావునన్‌= అందుచే; మగుడన్‌+చనియెదన్‌= తిరిగి వెళ్ళుతాను; చలము= నా పట్టుదల; 
నెజయన్‌= నిండుకొనగా; దర్భము మెజయన్‌= గర్వం (ప్రకాళశించగా; రాధాతనయుని తలన్‌= కర్షుడి తలను; కొనియెదన్‌= 
తీసికొంటాను. 


తాత్సర్యం: మనుజేం[ద్రా!, సురక్షితంగా ఉన్న నిన్ను చూచి నా మది నెమ్మదించింది. అందువలన మరల తిరిగి 
యుద్దభూమికి పోతాను. నా పంతం ఫలప్రదమయ్యేటట్టు, నా గర్వానికి వన్నే చేకూరేటట్లు కర్ణుడి శిరస్సు ఖండిస్తాను. 


క. నను. జూడుము వేడుకకుం । జనుదెంచి భవద్దలంబు సంతస మందం 
దునిమెద6 గర్జుని దుర్యో । ధను కోర్మియు నీమనంబు తాపము. దీటిన్‌. 48 


ప్రతిపదార్థం: భవద్బలంబు= నీ సైన్యం; సంతసము+అందన్‌= సంతోషపడేటట్టు; దుర్యోధను కోర్కియున్‌= దుర్యోధనుడి 
ఆశయు; తీఖిన్‌= నిష్పలమయ్యేటట్టు; నీ మనంబు= నీ మనస్సు; తాపమున్‌= ఆవేదన; తీజన్‌= ఉపశమించేటట్టు; కర్టునిన్‌= 
కర్ణుడిని; తునిమెదన్‌= ఖండించివేస్తాను; వేడుకకున్‌= వినోదార్థం; చనుదెంచి= నీ వక్కడకు వచ్చి; ననున్‌; చూడుము. 


తాత్సర్యం: నీ సేనలు ఆనందించగా, దుర్యోధనుడు పెట్టుకొన్న ఆశలు వమ్ముకాగా, నీ చిత్తతాపం తీరిపోగా, 
కర్ణుడిని నరికివేస్తాను. నీవు అక్కడకు వచ్చి నన్ను, నా కార్యాన్ని వేడుకగా చూడుము. 


మ. ధనురాచార్యుని చావు సూచి, తగ రాధానందనుం డా సుయో 
ధనునిం దమ్ముల వారి సైన్యములనుం దా గాచువా(డై రణం 
బునకుం బూనుట, నింత సేయ వలదే? భూపాల! యేపారి మం 
డునె యాఅం గల దీప! మ ట్లత(డు మండుం గాక! యే నార్జెదన్‌. 49 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; ధనురాచార్యుని= (అస్త్రవిద్యాగురువైన) ద్రోణునియొక్క; చావు చూచి= మరణాన్ని చూచి; 
రాధానందనుండు= కర్టుడు; సుయోధనుని= దుర్యోధనుడిని; తమ్ములన్‌; వారి సైన్యములన్‌; తాన్‌+కాచువా(డై= తానే 
రక్షించువాడైనట్టు; తగన్‌= దానికి తగినట్టు; రణంబునకున్‌+పూనుటన్‌= యుద్దానికి దిగుటచేత; ఇంత చేయవలదే?= ఇంత 
గొప్పగా (యుద్దం) చేయవలసిన అవసరం లేదా?; ఏపారి మండునె?= అతిశయించి మండుతున్నాడే?; ఆజంగల దీపము+అట్టు= 
ఆరిపోబోతున్న దీపంవలె; అతండు= కర్గుడు; మండున్‌ గాక= మండితే మండు గాక; ఏన్‌ ఆర్బెదన్‌= నే నార్పివేస్తాను. 


తాత్పర్యం: బాణాచార్యుడైన (ద్రోణుడి చావుతో, ఇక తానొక్కడే రారాజును, ఆయన తమ్ముళ్ళను, వారి సైన్యాన్నీ 
రక్షించగలవాడైనట్టు యుద్ధానికి దిగాడు కనుక ఇంత గొప్పగ యుద్దం చేయవలసిందే. ఆరిపోయే దీపం అతిశయించి 
వెలుగునట్టు అతడు మండిపడుతున్నాడు. మండనీ, నేను ఆర్పివేస్తాను. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. నరవర! పంపు! మేను బ్రధనంబున కేంగిన సూతసూనుం డు 

ద్ధురత నెదిర్దెనేని దల ద్రుంపక తక్కిన, విప్రుతోడ ని 

ప్పరుసున నిచ్చువాండ నని పల్కి పదంపడి యీక తక్కు దు 

ష్పురుషుని. జూచుమాడ్కి నను€ జూడుండు నీవును వాసుదేవుండున్‌. 50 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; పంపుము= యుద్దం చేయపంపుము; నేను; (ప్రధనంబునకున్‌= యుద్దానికి; ఏంగినన్‌= 
పోయినట్లయితే; సూతసూనుండు= కర్గుడు; ఉద్దురతన్‌= చెలరేగి; ఎదిర్బెనేని= నన్ను ఎదుర్కొన్నట్లయితే; తల+(త్రుంపక= 
తల(త్రుంచక; తక్కినన్‌= తప్పి వైదొలగిపోతే; విప్రతోడన్‌= |బ్రాహ్మణునితో; ఈ+పరుసునన్‌= ఈ విధముగా; 
ఇచ్చువా(డను= ఇవ్వగలవాడ నని; పల్కి= చెప్పి; పదంపడి= తరువాత (వెంటనే); ఈక తక్కు= ఇవ్వకుండా మాట తప్పే; 
దుష్పురుషునిన్‌= చెడ్డవాడిని; చూచుమాడ్కిన్‌= చూచే విధంగా; నీవును= నీవునూ; వాసుదేవుడున్‌= కృష్ణుడూ; నన్నున్‌+ 
చూడుండు= నన్ను చూడండి. 


తాత్సర్యం: ఓ రాజా! నన్ను యుద్దానికి పంపుము. నేను యుద్దానికి దిగితే కర్ట్షుడు విక్రమించి నన్నాదిరిస్తే అతడి 
తల నరికివేయకపోతే- ఈ విధంగా ఇస్తానని బ్రాహ్మణుడికి చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోయిన దురాత్ముడిని 
చూచినట్లే మీరూ, శ్రీకృష్ణుడూ నన్ను చూడండి. 


విశేషం: అలంకారం: ఉపమ. దీనివలన ఆ కాలంలో (బ్రాహ్మణులకు చేసిన వాగ్దానం ఎంత పవిత్రమో, దానిని తీర్చటం ఎంత 

అవసరమో తెలుస్తుంది. 

వ. భీమసేనునకు సేనాముఖంబున( దాన నిలుచుట భరం బయి యుండు; నేనునుం దడయుట గర్జంబు 
గాదు; పోయెద'ననిన విని, యమ్మనుజపతి గర్జుండు గుశలియై యుండుట యెజటింగి, యతని బాణంబుల 
నొచ్చినవా6 డగుట నలుక గదిరి యక్కిరీటితో నిట్లనియె: 51 

ప్రతిపదార్థం: భీమసేనునకున్‌; సేనాముఖంబునన్‌= దండుముందు; తాన్‌+అ= తానొక్కడే; నిలుచుట; భరంబు+అయి 

ఉండున్‌= భారమై ఉంటుంది; ఏనునున్‌= నేనూ; తడయుట= ఇంక ఆలసించటం; కర్ణంబు కాదు= ఉచితమైన పనికాదు; 
పోయెదన్‌; అనినన్‌= అని పలుకగా; విని; ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; కర్షుండు; కుశలి+ఐ ఉండుట= క్షేమంగా ఉన్నాడని; 


ఎజీంగి= తెలిసికొని; అతని; బాణంబులన్‌= బాణాలవలన; నొచ్చినవాండు+అగుటన్‌= బాధపడినవాడవటంచేత; అలుక= 
కోపం; కదిరి= అతిశయించి; ఆ+కిరీటితోన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: తానొక్కడే సేనాముఖంలో నిలిచి పోరాడటం భీమసేనుడికి భారం అయి ఉండవచ్చును. నేను కూడా 
ఆలస్యం చేయటం న్యాయం కాదు. నేను యుద్ధరంగానికి పోతాను అని అర్జునుడు అనగా, కర్గుడు క్షేమంగా 
ఉన్నాడని తెలిసికొని ధర్మరాజు అతడి బాణాలవలన బాధపడి ఉండటం వలన కోపించి” అర్జునుడితో ఇట్లా 


అన్నాడు: 
ధర్శరాజు కరుండు |బతికియునువా(డని విని యర్హునుం గినిసి పలుకుట (సం. 8-48-1) 
శ్రి బం 8 ల ట్ర 


క. _ 'అనిలోం దెరలుట దొలంగుట | యనునివి సను€ గాక, నొచ్చియైనను గల నె 
ల్లను వెడల జనునె? యేన ।ట్లును గా కిట వచ్చుటం జులుకనైతి. గడున్‌.” 52 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 329 
ప్రతిపదార్థం: అనిలోన్‌= యుద్దంలో; తెరలుట= మరణించుట; తొలంగుట= వైదొలగిపోవుట; అను+ఇవి= అనేవి; చనున్‌+కాక= 
జరుగవచ్చుగాక; నొచ్చి ఐనను= దెబ్బతిని; కలను+ఎల్లను= యుద్దమునంతా; వెడలచనునె?= వదలిపెట్టి పోవుట యుక్తమా?; 
ఏను= నేను; అట్టును+కాక= ఆ విధంగా కూడా కాక; ఇట వచ్చుటన్‌= ఇక్కడకు రావటం వల్ల; కడున్‌= మిక్కిలి; చులుకన+ 
ఐతిన్‌= తేలికవాడనైనాను. 


తాత్సర్యం: యుద్దంలో మరణించటం, తొలగిపోవటం జరుగవచ్చు. కాని, దెబ్బతిని పూర్తిగా యుద్దాన్ని వదలి 
వెళ్ళటం తగునా? నేను అట్టా యుద్దంలో నిలబడకుండా ఇక్కడకు రావటంతోనే కదా చులకనైపోయాను. 


విశేషం: పుండుపై కారం చల్లినట్లు దెబ్బలతో బాధపడుతూ, చులకన చేయబడినందుకు కుములుతూ ధర్మజుడు అనిన 
మాటలు, ఆత్మగౌరవంలో (ప్రతీకార దీక్షతో వ(క్రోక్తిమయంగా ఉన్నవి. 


క. “విను! కర్టున కే నోడితి ।; నన నేటికి? నీవు నోడి; తనిలజ మాద్రీ 
తనయులు మున్నే యోడిరి; మనతో. గూడంగం గంసమర్దనుం డోడెన్‌!' 53 


ప్రతిపదార్థం: విను= వినుము; కర్టునకున్‌= కర్టుడికి; ఏను= నేను; ఓడితిన్‌+అనన్‌+ఏటికిన్‌?= ఓడిపోయినానని అనటం 
ఎందుకు?; నీవున్‌ ఓడితి(వి= నీవు కూడ ఓడావు; అనిలజ= భీముడు; మాద్రీతనయులు= మాద్రిపుతులు నకుల 
సహదేవులు; మున్నే= ఇంతకుముందే; ఓడిరి= ఓడారు; మనతోన్‌+కూడంగన్‌= మనతో కలసినందున; కంసమర్దను(డు= 
కంసుడిని చంపిన ఆ కృష్ణుడు కూడా; ఓడెన్‌= ఓడాడు. (మంచి ఎత్తిపొడుపు) 


తాత్సర్యం: 'బాగా వినుము. నేనొక్కడనే కర్షుడిచేత ఓడించబడినానని అనటం ఎందుకు? నీవూ ఓడావు. భీమ 
నకుల సహదేవులు ముందుగనే ఓడారు. మనతో చేరి కృష్ణుడు కూడా పరాభూతుడయ్యాడు. (పరాభవానల 
దగ్గుడైనందువలన ఆయన మాటలు వేడిగా ఉన్నవి.) 


విశేషం: కృష్ణుడనక కంసమర్రనుడనటం - మహావీరుడైన కంసుడిని సంహరించిన కృష్ణుడే ఓడాడని చెప్పటానికి. 


క. కావున మన మిక ననికిం । బోవం బని లేదు; విపినభూమికి. జని య 
చో వెపు దక్కి తపసుల । మై, విచ్చలవిడి. జరింత మందజిము. దగన్‌!” 54 
ప్రతిపదార్థం: కావునన్‌= కావున; మనము; ఇ(కన్‌= ఇకపైన; అనికిన్‌= యుద్దానికి; పోవన్‌ పని లేదు= పోవలసిన అవసరం 


లేదు; విపిన భూమికిన్‌= అరణ్యానికి; చని= పోయి; ఆ+చోటన్‌= అక్కడ; తపసులము+ఐ= మునివృత్తిలో ప్రవేశించి; వెపు 
దక్కి= భయం పోగొట్టుకొని; తగన్‌= ఆ చోటుకు తగినట్టు; అందరము; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; చరింతము= తిరుగుదాము. 


తాత్పర్యం: 'కాబట్టి ఇకమీదట మనం యుద్దానికి దిగవలసిన అవసరం లేదు. అడవికేగి తాపసులమై, జంకు 
లేకుండా స్వేచ్చగా మనమందరం తగువిధంగా సంచరిద్దాము.” 


క _ 'ాదేని, బిరుదు లాడక । సాదుల మై వినయ మొప్ప( జని, కురునాథుం 
డేది పనిచినను జేసి, ద । యాదృష్టి నతండు సూచున ట్లుండ(దగున్‌.' 55 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కాదు+ఏనిన్‌= కాకుంటే; బిరుదులు+ఆడక= (ప్రగల్భాలు పలుకకుండా; సాదులము+ఐ= సాత్పికులమై; 
వినయము+ఒప్పన్‌= అందరిపట్ట అణకువ గలిగి; చని= కౌరవులవద్దకు చేరి; కురునాథుడు; ఏది పనిచినన్‌= ఏమి చేయుమని 
చెప్పినా; చేసి= ఆ పని చేసి; దయాదృష్టిన్‌= (ఆయన) కనికరపు చూపుతో; అతండు; చూచునట్టున్‌= చూచేటట్టుగా; ఉండన్‌+ 
తగున్‌= (ప్రవర్తించటం ఉచితం. 


తాత్సర్యం: అట్లాకాకపోతే ప్రగల్బాలు పలుకకుండా, సాధువులమై వినయ విధేయతలు చూపుతూ, కురునాథుడి 
దగ్గర చేరి, ఆయన అక్కడ ఏమి పనిచేయుమని చెప్పితే అది చేసి, ఆయన దయాదాక్షిణ్యాలకు పాత్రులమయ్యేటట్టు 
ఉండటమే చేయదగినపని. 


వ. అని కెంజాయ రంజిల్లు కన్నుల నన్నరు నాలోకించి. 56 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; కెంపు+చాయ= ఎగ్రరంగు; రంజిల్టు= (ప్రకాశించే; కన్నులన్‌= కన్నులతో; ఆ+నరున్‌= ఆ 
అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని పలికి, కన్నులు ఎ(ర్రబారగా అర్జునుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  'నీతెజం గిట్టిదేని? రణనిష్టకు( బూనక కార్యవాది వై 
ద్వైతవనంబునంద సముదగ్రభుజాబలదుర్ణయుండు రా 
ధాతనయుండు, వాని నని దాక నశక్యము నాకు నన్న నే 
నీతెరు వేల వత్తు? మహి యేల నశక్తుండు వాంఛ సేయునే?' 57 


ప్రతిపదార్థం: నీ తెజంగు= నీ కార్యాచరణ; ఇట్టిది+ఏనిన్‌= ఇటువంటిదే అయితే; రణనిష్టకున్‌= యుద్దదీక్షకు; పూనక= 
ప్రయత్నించకుండా; కార్యవాదివై= తగిన కార్యాచరణవిధానం చెప్పునట్టివాడివై; ద్వైతవనంబునందున్‌+అ= ద్వైతవనమునందే 
(ఉండిపోయి); సమ్‌+ఉద(గ్ర= అతిశయమైన; భుజాబల= భుజబలంచేత; దుర్ణయుండు= జయించ వీలుగానివాడు; 
రాధాతనయుండు= కర్టుడు; వానిన్‌= అట్టివాడీని; అనినన్‌+తాంకన్‌= యుద్దంలో ఎదుర్కొనటం; నాకున్‌; అశక్యము= 
సాధ్యంకాని పని; అన్నన్‌= అని చెప్పి ఉంటే; ఏను= నేను; ఈ తెరువు= (ఈ దారికి) ఈ జోలికి; ఏల వత్తున్‌= ఎందుకు 
వచ్చి ఉంటాను?; అశక్తుండు= బలహీనుడు; మహిన్‌+ఏలన్‌= భూమిని పాలించటానికి; వాంఛ+చేయునే?= కోరుకొంటాడా? 


తాత్సర్యం: 'నీ తీరు ఇటువంటిదే అయి ఉండినట్లయితే, యుద్దం చేస్తాననే పట్టుదలకు పోకుండా, సమయోచిత 
కార్యాచరణమే యోగ్యమనే వాడవైతే మనం ద్వైతవనంలో నున్నప్పుడే - భయంకర బాహుబలం కలవాడు, జయింప 
శక్యంగానివాడు కర్గుడిని, యుద్దంలో ఎదుర్కొనటం నాచేతగాని పని - అని నీవు ముందే అని ఉంటే - నేను ఈ 
యుద్దమార్గానికి ఎందుకు వస్తాను? బలహీనుడు భూపాలన చేయాలని కోరుకొంటాడా?' 


విశేషం: అలంకారం: అర్జాంతరన్యాసం. 


క, _ 'అని వధించెద( గర్జు నే నని ప్రతిజ్ఞ । సేసి, యిటు దెచ్చిన న న్నిట్లు సేసి, తింత 
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల । వైవ నోర్టితి నను బగవారి నడుమ.” 58 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 331 
ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; కర్టున్‌= కర్గుడిని; ఏను= నేను; వధించెదను+అని= చంపెదనని; ప్రతిజ్ఞ చేసి= బాస చేసి; 
నన్నున్‌; ఇటు తెచ్చి= ఇక్కడకు తీసికొనివచ్చి; ఇట్టు చేసితి(వి)= ఇట్టి దురవస్థలపాలు చేశావు; ఇంతకున్‌ ఎట్లు నేర్చితి(వ)?= 
ఇంతపని చేయటాన్ని ఎట్టా నేర్చుకొన్నావు?; ననున్‌= నన్ను; పగవారి నడుమన్‌= శత్రువులమధ్య; పొడవుగాన్‌+ఎత్తి= 
ఎక్కువగా పైకెత్తి; నేలన్‌+వైవన్‌= నేలపై విసిరికొట్ట; ఓర్చితి(వ)= కలిగావు. 


తాత్పర్యం: (యుద్దంలో కర్షుడిని తుదముట్టిస్తానని శపథం చేసి, నన్ను ఇక్కడకు తీసికొనివచ్చి, ఇట్టా అవమానం 
పాలు చేశావు. ఇంత పని చేయటానికి ఎట్టా నేర్చుకొన్నావు? కానివారి ఎదుట నన్ను పైకెత్తి క్రిందకు విసిరికొట్టగలిగావు.' 


ఉ. “పంకజనాభు(డున్‌ వినగ బల్మిన యప్పలు కిమ్మెయిం దుదిన్‌ 

బొంకగుటోర్షి తిట్టి నిను బుట్టినయప్పు నుతించె. బోరికిన్‌ 

శంక గొనండు, గెల్లు( గురుసంఘము నీతండు పుణ్యుం డన్న యా 

బొంకరి దివ్యవాణియు( దపోధనులున్‌ మము ని ట్లలంతురే!' 59 
ప్రతిపదార్థం: పంకజనాభు(డున్‌= కృష్ణుడుకూడా; విన(గన్‌= వినేటట్టు; పల్కిన ఆ+పలుకులు= పలికిన ఆ మాటలు; 
బొంకు+అగుట+ఓర్భితి(ఏ)= అబద్దాలు కావటానికి ఓర్పావు; తుదిన్‌= చివరకు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఇట్టి నినున్‌= 
ఇట్టి నిన్ను; పుట్టిన అవ్లు= పుట్టిన సమయంలో; నుతించెన్‌= ఇట్లు కొనియాడినారు; పోరికిన్‌= యుద్దం చేసేందుకు; 
శంకగొనండు= జంకడు; కురు సంఘమున్‌= కౌరవుల సమూహాన్ని; ఈతడు గెల్బున్‌= ఇతడు గెలుస్తాడు; పుణ్యుండు= 
పవిత్రుడు, అన్న= అని పలికిన; ఆ బొంకరి= ఆ కల్లలాడే; దివ్యవాణి= ఆకాశవాణియు; తపోధనులున్‌= తపస్సంపన్నులును; 
మమ్మున్‌; ఇట్లు అలంతురే?= ఇట్లా బాధపెడతారా? 


తాత్పర్యం: కృష్ణుడి ఎదుట నీవు చెప్పిన మాటలు ఇట్లా అబద్రమయ్యేటట్టు చేశావు. ఇటువంటి నీ జన్మ సమయంలో 
ఆకాశవాణి, తపస్సే సంపదగా గలిగిన మునులు “ఇతడు యుద్దమంటే వెనుకాడడు. కౌరవులను గెలుస్తాడు. ఇతడు 
పుణ్యాత్ముడు” అని పొగడారు. ఇట్లా అబద్దమాడి మమ్ములను కష్టపెడతారా? (నొవ్వజేయడం ఉచితం కాదని 
భావం). 


క విను! మప్పలుకులు పాటిగం । గొని దుర్యోధనునితోడ( గొంటిని బగ ము 
న్ను నిజంబుగ నెటు(గను వీ । డని రాధేయునకు వెజిచునని యే నిన్నున్‌.” 60 


ప్రతిపదార్థం: వినుము; ఆ+పలుకులు= ఆ మాటలు; పాటిగన్‌+కొని= ఆధారంగా చేసికొని; దుర్యోధనుని తోడన్‌; మున్ను= 
ఇంతకుముందు; పగ కొంటిని= పగతెచ్చుకొన్నాను; వీ(డు= అర్జునుడు; అనిన్‌= యుద్దంలో; రాధేయునకున్‌= కర్గుడికి; 
వెజచును+అని= భయపడతాడని; ఏ నిన్నున్‌= నేను నిన్ను; నిజంబుగన్‌+ఎయింగను= నిజంగా తెలుసుకోలేదు. 


తాత్పర్యం: వినుము. ఆ మాటలు నమ్మి, దుర్యోధనుడితో వైరం తెచ్చుకొన్నాను. అర్జునుడు కర్టుడితో యుద్దమంటే 
వెనుకాడుతాడని నిజంగా అప్పుడు నాకు తెలియదు. 


సీ, “దేవత లిచ్చిన తేరు నశ్వంబులు(। గపికేతనంబును గలవు; దైవి 
కంబు చే నున్నది; గాండీవ మనం దాటి । యంతవి ల్లది గాక, హరి రథంబు 
గడపెడు నటె! పరికర మిట్టి దై యుండ । నెట్లు కర్ణున కోడి యిట్టు వలియం 
బాటుతెంచితి నీవు? భండనంబున. గర్జుం। గని పాటు దని సుయోధనుడు సెప్పె; 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నది నిజంబుగం గొనక బే లైతి; నాదు । బేలతనమునం గాదె పాంచాల మాత్స్య 

పాండ్యులాదిగ గలిగిన బంధుమిత్ర । జనులు దెగటాటి రప్రయోజనము గాంగ." 61 
ప్రతిపదార్థం: దేవతలు+ఇచ్చిన తేరు= దేవతలిచ్చిన రథం; అశ్వంబులు= గుర్రాలు; కపికేతనంబును= కపిధ్వజం; కలవు= 
ఉన్నాయి; దైవికంబు= దివ్యశక్తి సంపన్నమైన; గాండీవం; చేన్‌+ఉన్నది= చేతిలో ఉన్నది; గాండీవమనన్‌= ఆ గాండీవమనే; 
తాటియంత= తాటిచెట్టంత; విల్లు= ధనుస్సు; అదిగాక= అదికూడ గాక; హరి= కృష్ణుడు; రథంబు గడపెడునటె!= రథం 
తోలునట!; పరికరము= ఆయుధసామగ్ని; ఇట్టిదై ఉండగన్‌= ఇటువంటిదై ఉండగా; ఎట్టు కర్టునకున్‌= ఎట్లా కర్గుడిచేత; ఓడి= 
పరాజితుడవై; ఇట్టు= ఈ విధంగా; వలియన్‌= శక్తిహీనుడవై; నీవు; పాజుతెంచితి(వి)?= పారిపోయి వచ్చినావు?; భండనమునన్‌= 
యుద్దంలో; కర్టునిన్‌= కర్ణుడిని; కని= చూచి; పాణుదు(వు)+అని= పరుగెత్తిపోతావని; సుయోధనుండు; చెప్పెన్‌= ముందే 
చెప్పాడు; అది= దానిని; నిజంబుగన్‌= యుథార్థమని; కొనక= (గ్రహించక; బేల+ఐతిన్‌= మోసపోయిన వాడనైతిని; 
నాదుబేలతనమునన్‌ కాదె!= నా అమాయకత్వంవలననే కదా!; పాంచాల మాత్య్యపాండ్యులు; ఆదిగాన్‌+కలిగిన= మొదలైన; 
బంధుమి(త్రజనులు= చుట్టాలు, స్నేహితులు; అప్రయోజనము కాంగన్‌= ఏ ప్రయోజనమూ లేకుండా; తెగటాణిరి= చచ్చారు. 


తాత్సర్యం: 'దేవత లిచ్చిన రథం, అశ్వాలు, కపిధ్వజం నీకున్నాయి. వీటికి తోడు దైవశక్తి శోభితమైన గాండీవం 
నీచేతనున్నది. ఈ గాండీవం తాటిచెట్టంత పొడవు, లావు, చేవగల్లింది. ఇవికాకుండా శ్రీహరియే సారథియై ఉన్నాడు. 
నీ యుద్దసామగి ఇంత గొప్పదై ఉండగా, నీవెట్టా కర్షుడి దెబ్బకు ఆగలేక పిరికిపందవై పరుగెత్తి వచ్చావు? నీవు 
యుద్దంలో కర్గుడిని ఎదిరించలేవని దుర్యోధనుడు ముందుగానే చెప్పాడు. ఇది నిజమని నమ్మలేక మోసపోయి 
ఇంత తెచ్చుకొన్నాను. నా అమాయికత్వంవల్లనే కదా యుద్దానికి దిగి, పాంచాలురు, మాత్స్యులు, పాండ్యులు 
మొదలైన బంధుమిత్రులంతా నిప్రయోజనంగా ప్రాణాలు కోల్పోయారు! 


వ. అని పలికి, కృష్ణునాననం బాలోకించి; 'కర్ణు నిగ్రహ్రాంచుట యశక్యం బయ్యె; సుయోధనాది కౌరవులు 
గనుంగొన వానిచేతం బరిభవింపంబడి యేను జీవంబుతో నునికిం గడచిన కష్టంబునుం గలదే? యది 
యట్లుండె; నేను జావు దప్పివచ్చుట వడముడి కతంబునం గలిగె; నతం డొక్కరుండును బ్రాణంబులు డాంపక 
పరబలంబులు బడలువడం బోరుచున్నవాండు.” 62 

ప్రతిపదార్థం: అని పలికి; కృష్ణు+ ఆననము= కృష్ణుడి ముఖం; ఆలోకించి= చూచి; కర్లున్‌= కర్గుడిని; నిగహించుట= ఎదిరించి 

ఆపుట; అశక్యంబు+అయ్యెన్‌= సాధ్యం కాకపోయింది; సుయోధనాది కౌరవులు= దుర్యోధనుడు మొదలైన కౌరవులు; 
కనుంగొనన్‌= చూస్తూ ఉండగా; వానిచేతన్‌= ఆ కర్గుడిచేత; పరిభవింపంుడి= అవమానించబడి; ఏను= నేను; జీవంబుతో 
ఉనికిన్‌= ప్రాణాలతో బ్రతికి ఉండుటకంటె; కడచిన కష్టంబునున్‌ కలదె?= అతిశయించిన కష్టం కలదా?; అది అట్టుండెన్‌= 

ఆ సంగతి అట్టుండనిమ్ము; నేను చావు తప్పివచ్చుట; వడముడి= భీముడి; కతంబునన్‌= వలన; కలిగెన్‌= జరిగినది; 

అతండు+ఒక్కరుండునున్‌= అతడొక్కడే; ప్రాణంబులు డాంపక= ప్రాణాలు దాచిపెట్టుకొనకుండా; పరబలంబులు= శత్రు సైన్యాలు; 

బడలువడన్‌= అలసిపోయేటట్టు; పోరుచున్‌+ఉన్నవాండు= పోరుతున్నాడు. 


తాత్పర్యం: అని పలికి ధర్మరాజు కృష్ణుడివైపు చూచి 'కర్లుడిని జయించటం అసాధ్యమైన పని అయింది. 
దుర్యోధనాది కౌరవవీరులు చూస్తూ ఉండగా కర్షుడిచేత నేను అవమానించబడి ప్రాణాలతో ఉండటంకంటె 
బాధాకరమైన విషయమేముంటుంది? అది అట్లా ఉండనిమ్ము. భీముడివలన నేను చావుతప్పి బయటపడ్డాను. 
అతడొక్కడే ప్రాణాలను లెక్కపెట్టక శత్రుసేనలు బడలిపోయేటట్లు యుద్దం చేస్తున్నాడు?” 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 333 


క అని, పార్టు జూచి యత డి । ట్లను; 'నే( డభిమన్యు( డొండె హైడింబుం డొం 
డెను గలిగిన ని ట్లగునే? విను! మును చేసినది యనుభవింప(గ వలదే?” 63 


ప్రతిపదార్థం: అని పార్టున్‌+చూచి= అని పలికి అర్జునుడిని చూచి; అతడు; ఇట్టు+అనున్‌; నడు; అభిమన్యుండు; ఒండెన్‌= 
కాని; హైడింబుండు= ఘటోత్కచుడు; ఒండెను= కాని; కలిగినన్‌= ఉండి ఉంటే; ఇట్టు+అగునే?= ఈ విధంగా జరిగేదా?; 
విను; మును చేసినది= చేసినదాని ఫలితం; అనుభవింపంగ వలదే?= అనుభవించక తప్పుతుందా? 


తాత్పర్యం: అట్లా పలికి ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్టా అన్నాడు: “ఈనాడు అభిమన్యుడు గాని, ఘటోత్కచుడు 
గాని ఉండి ఉంటే ఇట్టా జరిగేదా? వినుము. పూర్వకర్మఫలం అనుభవించక తప్పుతుందా? 


ఆ. “నిన్ను దృణము. జేసి, న న్మాదురాత్ముండు | బంధుహీను బోలె. బజుప, నెడరు 

దోంచి నప్పు దొదవి తొలగించువాని€ గా । కన్యు నేల బంధు€ డంద్రు జనులు? 64 
ప్రతిపదార్థం: నిన్ను, తృణమున్‌+చేసి= నిన్ను గడ్డిపోచ మాదిరిగా చేసి; నన్నున్‌+ఆ దురాత్ముండు= నన్నా దుర్మార్గుడు; 
బంధుహీనున్‌+పోలెన్‌= చుట్టపక్కాలు లేనివానినివలె; పఖుపన్‌= పాటుబడజేయగా; ఎడరు తోంచినప్పుడు= ఆపద కలిగినప్పుడు; 
ఒదవి= ఆదుకొని; తొలంగించు వానిన్‌+కాక= నివారించేవాడినిగాక; అన్యున్‌= ఇతరుని; ఏల= ఎట్టు; జనులు= (ప్రజలు; 
బంధు(డు+అం(డ్రు?= చుట్టమంటారు? 


తాత్సర్యం: దుర్మార్గుడు నిన్ను గడ్డిపోచను చేశాడు. నన్ను బంధువుల ఆదరణ లేని దీనుడిగా జేసి కష్టపెట్టాడు. 
ఆపద కలిగినపుడు సహాయపడి ఆపదను వారించేవాడినిగాక, ఇతరుడిని ప్రజలు ఎందుకు చుట్టమంటారు? 


విశేషం: అలంకారం: అర్జాంతరన్యాసం. 


చ. “హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి నీదు గాండివం 
బెరవుగ నిచ్చి, నీవు నొగ లెక్కి హరిన్‌ రథిం జేయంగన్న ని 
ష్టుర భుజవిక్రమోగ్రు. డగు సూతతనూభవు( దత్సహాయులం 
బొరిగొన(డే సుయోధనునిపోండిమి దూల6గ నొక్కనూత్రలోన్‌?” 65 


ప్రతిపదార్థం: హరి, కలుగంగన్‌= కృష్ణుడు అండగా ఉండగా; ఏటికిన్‌?= ఏల?; భయంబునన్‌ వచ్చితి(వ)= భయపడి 
వచ్చావు; నీదు గాండివంబు= నీ గాండీవాన్ని; ఎరవుగన్‌+ఇచ్చి= తాత్కాలికంగా ఇచ్చి, నీవు నొగలు+ఎక్కి= నీవు తేరునొగలెక్కి, 
సారథివై; హరిన్‌, రథిన్‌= కృష్ణుడి రథంలో కూర్చున్నవాడినిగా; చేయన్‌ కన్నన్‌= చేయగలిగితే; నిష్ణుర= తీవ్రమైన; భుజవిక్రమో(గ్రుం 
డు అగు= బాహుబల విజృంభణతో భయంకరుడైన; సూత తనూభవుడిన్‌= కర్గ్ళుడిని; తత్సహాయులన్‌= అతనికి తోడ్పడేవారిని; 
పోడిమి= ఒప్పు; తూలంగన్‌= తగ్గిపోయేటట్టు, ఒక్క మా(త్రలోన్‌= ఒక్క క్షణంలో; పొరిగొనడే?= చంపివేయడా? 


తాత్సర్యం: కృష్ణుడు అండగా ఉండగా భయపడి ఎందుకు వచ్చావు? నీవు గాండీవాన్ని ప్రస్తుతం కృష్ణుడికిమ్ము. 
నీవు నొగలెక్కి కూర్చుండి రథచోదకుడివగుము. ఆయనను రథికునిగా చేయుము, భుజబలంతో తీక్ష్‌ణరూపుడైన 
కర్ణుడిని, అతడికి అండగా నిలిచిఉన్న వారిని, క్షణంలో ఆయన పడగొట్టడా? 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. 'గొంతి కడుపునందు. గొడుకుచూలై నీవు । దోంపకుండ వైతి; తోంచినట్టి 
పిండ మెడలి యైన( బిదప దిగంబడ । దయ్యె; నింత వుట్ట దట్టు లైన.' 66 


ప్రతిపదార్థం: నీవు= నీవు(అర్జునుడవు); గొంతి కడుపునందున్‌= కుంతీదేవి గర్భంలో; కొడుకుచూలు+ఐ= మగబిడ్డవై; 
తోయకుండవు= పుట్టకుండ; ఐతి(వి)= ఉండకపోయావు; తోంచినట్టి= పుట్టటానికి ఏర్పడిన; పిండము= పిండం; ఎడలి+ఐనన్‌= 
స్రావమై పోయినట్టయి; పిదప= తరువాత; దిగన్‌+పడదు+అయ్యెన్‌= దూసి (క్రిందపడకపోయింది; అట్టులు+ఐనన్‌= ఆ 
విధంగా గర్భస్రావమై ఉన్నట్టయితే; ఇంత పుట్టదు= ఇంత జరిగేది కాదు. 


తాత్సర్యం: కుంతీగర్భంలో నీవు మగపిండంగా ఏర్పడకుండా ఉండవలసింది. ఒకవేళ ఏర్పడినా ఆ పిండం ఆ 
తరువాత దూసిపోయి (క్రింద పడి ఉండవలసింది. అట్లా అయినట్లయితే ఇంత జరిగేది కాదు. 


అర్జునుడు తన్ను ధర్మజు. డాడిన పలుకులకు. గోపించి 


యతని తల నటుక వాలు పెతికికొనుట (సం. 8-49-1) 


(ఈక 


అనిన గృపాణంబు గొని సవ్యసాచి య । వ్విభు వ్రేయం దలంచిన, విష్ణు డెటింగి, 
“వాలు గేల నమర్ప వలసిన పని యేమి? । కౌరవు లియ్యెడ లేరు; మనము 
ధరణీశ్వరుని సేమ మరయంగ వచ్చితి; । మీతని కుశల మి ట్లేర్వడంగం 

గంటిమి; సంతోషకాలంబు గా కిది । క్రోధ కాలమె? వధ్యకోటి యిచట 


ఆ. నేదిగాంగగ నలిగి తీ వని పలికిన । రూక్షభంగి యగు కటాక్షదృష్టి 
యా నరేంద్రుమీంద నడరంగ నర్జును€ । డ మ్మురారి కిట్టు లనియె నధిప!' 67 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ధృతరా(ష్టా!; అనినన్‌= ధర్మరాజు ఆ విధంగా అనగా; సవ్యసాచి= అర్జునుడు; కృపాణంబు 
కొని= ఖడ్గం చేపట్టి; ఆ+విభున్‌= ఆ ధర్మజుడిని; వ్రేయన్‌+తలంభినన్‌= కొట్టవలెనని అనుకోగా; విష్ణుండు, ఎటింగి= కృష్ణుడు 
తెలుసుకొని; వాలు= పదునైన కత్తిని; కేలన్‌+*అమర్చన్‌+వలసిన పని ఏమి?= చేతబట్టవలసిన అవసరమేమి వచ్చింది?; 
కౌరవులు; ఈ+ఎడన్‌ లేరు= ఇక్కడ లేరుగదా; మనము; ధరణి+ఈశ్వరుని= రాజుయొక్క; సేమము+అరయంగన్‌= క్షేమాన్ని 
తెలిసికొనుటకు; వచ్చితిమి; ఈతని; కుశలము= క్షేమస్థితి; ఇట్టు+ఏర్పడంగన్‌= ఈ విధంగా ఉండగా; కంటిమి= కనులారా 
చూచాము; ఇది సంతోష కాలంబుగాక; (క్రోధకాలమె?= కోపంతో పగతీర్చుకొనే సమయమా?; వధ్యకోటి= చంపదగిన శత్రు 
సమూహం; ఇచటన్‌; ఏది గాంగన్‌= ఎవరున్నారని; ఈవు= నీవు; అలిగితివి?= కోపపడ్డావు?; అని పలికినన్‌= అని అనగా; 
రూక్షభంగి అగు= కోపగించుకొనే విధం కలదియైన; కటాక్షదృష్టిని= (క్రీగంటి చూపును; ఆ నరేంద్రుమీందన్‌; అడరంగాన్‌= 
వ్యాపింపచేయగా; అర్జునుడు; ఆ మురారికిన్‌= ఆ కృష్ణుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: ధర్మరాజు పైవిధంగా పలికిన తరువాత కవ్వడి కత్తిని లాగి ఆ రాజును నరకదలచుకొనగా, కృష్ణు డిది 
గమనించి 'కత్తిని చేతపట్టవలసినపని ఏమి వచ్చింది? మన విరోధులైన కౌరవులిక్కడ ఎవరూ లేరే? మనం రాజు 
క్షేమం తెలిసికొనవచ్చాము. ఆయన పరిస్థితి క్షేమంగా ఉండటం చూచాము. ఇది సంతోషించవలసిన సమయమే 
గాని కోపపడవలసిన సమయం కాదే! ఇక్కడ చంపవలసిన విరోధులెవరున్నారని (క్రోధమూర్తివైనావు? అని అనగా, 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 335 


కోపంవలన ఏర్పడిన కంటి ఎరుపు ఇంకా ఆరకుండగానే (క్రీగంటి చూపులను ఆ రాజుపై ప్రసరింపజేసి, అర్జునుడు 
మురారితో ఇట్లా అంటున్నాడు. 


విశేషం: కోపంతో చెలరేగిన వ్యక్తిని పరిహాసపు మాటలతో చల్లారజేసి నిష్టుర కార్యోన్ముఖతనుండి విరమింపజేయడం 
నాణ్యమైన పద్దతి. ఇది ఇక్కడ చక్కగ వ్యక్తమైంది. 
క విను! మొరులకు గాండివ మి । మ్మని, న న్నెవ్వండు పలికె నతనిశిరము గ్ర 

క్కున బగులవ్రేయుటకు( జే । సినవా(డ( బ్రతిజ్ఞ నాదు చిత్తములోనన్‌.' 68 


ప్రతిపదార్థం: వినుము; ఒరులకున్‌= ఇతరులకు; గాండివము+ఇమ్మని; నన్ను+ఎవండు, పలికెన్‌= నాతో ఎవడు పలికాడో; 
అతడి శిరము= అతడి శిరస్సు; (గ్రక్కునన్‌= వెంటనే; పగులవేయుటకున్‌= పగుల కొట్టుటకు; నాదుచిత్తము లోనన్‌= నా 
మనస్సులో; (ప్రతిజ్ఞ చేసినవాండన్‌= ఒట్టుపెట్టుకొన్నవాడనై (ఉన్నాను). 

Sy ©) ల ళ్‌ 


తాత్పర్యం: 'ఇతరులకవరికైనా నా గాండీవాన్ని ఇమ్మని ఎవరు అంటారో అట్టివాడి తలను వెంటనే పగులగొట్టాలని 
మనసులో (ప్రతినబూని ఉన్నాను.” 


తే. 'ఇట్టికష్టపు గేలికై యిట్లు సేయం । బ్రతిన వట్టుట దగదె? యిప్పలుకు నీవు 
విన(గ నిత డాడ, నిమ్మహీవిభుండు ధర్మ । వంతు( డగుగాక చంపనవలయు. గృష్ట!' 69 


ప్రతిపదార్థం: కృష్ణ; ఇట్టి= ఇటువంటి; కష్టపు= కష్టం కలిగించే; గేలికై= పరిహాసానికి తగినట్టుగా; ఇట్లు చేయన్‌= ఇట్టా 
చేస్తానని; ప్రతిన పట్టుట= (ప్రతిజ్ఞ చేయటం; తగదె?= ఉచితమై ఉండలేదా?; -ఈ+పలుకులు= ఈ మాటలు; నీవు వినం 
గన్‌= నీవు వింటుండగానే; ఇతండు+ఆడన్‌= ఇతడు పలుకగా; ఈ+మహీవిభుండు= ఈ రాజు; ధర్మవంతుండు+అగున్‌+ 
గాక= ధర్మశీలుడగుగాక; చంపన్‌+అ వలయున్‌= తప్పక తుదముట్టించాలి. 


తాత్పర్యం: కృష్ణా! “మనసు నొప్పించే ఇటువంటి ఎగతాళిమాటలకు తగినట్టుగా, తల తరుగుతానని బాస 
చేయటం తగి ఉండలేదా? ఇంతకూ ఈ మాటలు నీ ఎదుటనే పలికి ఉన్నాడు. ఈ చులకనమాటలు పలికిన 
భూపాలుడు సత్యధర్మపరాయణుడైనప్పటికి ఇతడిని వెంటనే చంపివేయాలి.” 


వ. “చంపి పాలిత ప్రతిజ్ఞుండ నైన నాకు నసత్యంబు రాకుండ బరిహరించెద; దీనికి నీ వేమి సెప్పెదవు? సెప్పుము! 
నీవు జగత్క్భత్యసాకల్యవేదివి; నీ చెప్పినట్ల చేయంగలవాండ' ననుటయు, నచ్యుతుండు “పో పొ 
మ్మెక్కడివా(డి'వని యదల్లి వెండియు ని ట్లనియె:; 70 


ప్రతిపదార్థం: చంపి= అటువంటివాడిని చంపి; పాలిత= ఆచరించబడిన; ప్రతిజ్ఞండను+ఐ= శపథం కలవాడనై; నాకున్‌; 
అసత్యంబు= ఆడినమాట తప్పినాడన్న అపవాదం; రాకుండ; పరిహరించెదన్‌= నివారిస్తాను; దీనికిన్‌; నీవు+ఏమి చెప్పెదవు; 
చెప్పుము; నీవు; జగత్కృత్య= లోకం పాటించదగిన; సాకల్య= సమస్తాన్ని; వేదివి= తెలిసినవాడివి; నీ చెప్పినట్టు= నీవు 
చెప్పినట్లు; చేయన్‌+కలవా(డన్‌= చేయగలవాడను; అనుటయున్‌; అచ్యుతుండు= కృష్ణుడు; పోపొమ్ము= పోవయ్యా చాలు; 
ఎక్కడివాండవు!= ఎక్కడినుండి వచ్చావయ్యా!; అని; అదల్సి= బెదిరించి; ఇట్టు+అనియెన్‌; (కృష్ణుడు కుంతి మేనల్లుడు, 
అర్జునుని బావమరిది, ఆ చనువు ఈ మాటలలో కనబడుతున్నది.) 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చంపి, ప్రతిజ్ఞ పాలించినవాడనైతే, అసత్యదోషం రాకుండా నివారించుకొంటాను. దీనికి నీవేమి 
అంటావు? చెప్పుము. నీవు లోకవ్యవహారాలన్నీ తెలిసినవాడివి. నీవు చెప్పినట్టు చేస్తాను! అన్నాడు అర్జునుడు. 
శ్రీకృష్ణుడు 'పోవయ్యా! ఎక్కడివాడవయ్యా నీవు?' అని గద్దించి మళ్ళీ ఇట్లా అన్నాడు: 


ఆ. “నీకు వృద్దసేవ లేకున్మి యెటు(గంగ | నయ్యె; రిత్త యిట్టు లడిచిపడుటం 
ధి అం బ్‌ 
బట్టి; ధర్మవిధి విభాగజ్ఞు లైన వా । రేల చేయం జొత్తు రిట్టిదాని?' 71 
3 లా pear లట 
ప్రతిపదార్థం: రిత్త= ఊరకే; ఇట్టుల; అడిచి పడుటన్‌ పట్టి= కోపంతో (త్రుల్లిపడే కారణంగా; నీకున్‌; వృద్దసేవ= పెద్దలను 
సేవించటం; లేక+ఉన్కి= అలవాటులేదన్న సంగతి; ఎటుగంగన్‌+ అయ్యెన్‌= తెలియవచ్చినది; ఇట్టులు= ఈ విధంగా (ఇట్టి 


తొందరపాటును); ధర్మవిధి= ధర్మశాస్త్ర ఆదేశాలయొక్క; విభాగజ్ఞాలు+ఐనవారు= విషయాలను వేరుచేయగల విధానాన్ని 
తెలిసినవారు; ఇట్టి దానిన్‌= ఇటువంటి ఉల్లంఘనాన్ని; ఎందుకు; చేయన్‌+చొత్తురు?= చేయపూనుకొంటారు? 


తాత్సర్యం: 'తగిన కారణం లేకుండానే నీవు ఇట్లు ఎగసిపడటాన్ని బట్టి చూస్తే పెద్దలను గౌరవించడం నీకు 
తెలియదన్న విషయం బయటపడినది. ధర్మశాస్త్రసూత్రాలను విభజించి అందున్న సూక్ష్మవిషయాలను తెలిసికొన్న 
వారు ఇట్టిపని చేయటాని కెందుకు పూనుకొంటారు? 


క  'చేయంగ వలయువానిం । జేయుట, యిట్టివియె కొన్ని చేయకునికి, ధ 
ర్మాయత్తచిత్తు(డై నా । నా యోగ్యస్థలము లెటి(గి నడవ(గ వలదే! 72 


ప్రతిపదార్థం: చేయంగ వలయువానిన్‌= చేయవలసినవాటిని; చేయుట; ఇట్టివియె= ఇటువంటివే; కొన్ని చేయక+ఉనికి= 
కొన్నిటిని చేయకుండా ఉండటం; ధర్మ+ఆయత్తచిత్తుడు+ఐ= ధర్మానికి అధీనమైన మనస్సు కలవాడై; నానా యోగ్య 
స్థలములు= అనేకములైన తగిన తావులను (విషయాలను) ఎటీ(గ; నడవంగ వలదే?= (ప్రవర్తించవలసి ఉన్నది కదా! 


తాత్సర్యం: చేయవలసిన వాటిని చేయటం, ఇటువంటివే కొన్ని చేయకుండా ఉండటం, ధర్మానికి అధీనమైన 
మనస్సు కలవాడై, చేయదగిన వివిధ విషయాలు తెలుసుకొని నడుచుకోవాలి కదా. 


క “సత్యంబు నహింసయు నను । నత్యుత్తమధర్మయుగళ మందు, నహింసన్‌ 

సత్యము గాచుట ధర్మ మ । సత్యమున నహింస( గావ( జను నండ్రు బుధుల్‌. 73 
ప్రతిపదార్థం: సత్యంబు; అహింసయున్‌; అను; అతి+ఉత్తమ= మిక్కిలి (శ్రేష్టములైన; ధర్మ= ఆచరణయోగ్యములైన; 
యుగళము+అందున్‌= జంటలో; అహింసన్‌= అహింసచే, సత్యము; కాచుట= రక్షించటం; ధర్మము= న్యాయసమ్మతమైన 
సూత్రం; అసత్యమునన్‌= అసత్యముతో; అహింసన్‌ కావన్‌= అహింసను కాపాడుట; చనున్‌= తగును; (అని) బుధులు= 
వివేకవంతులు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: సత్యం, అహింస - అనే ఈ రెండు ఉత్తమధర్మాలలో, అహింసతో సత్యాన్ని కాపాడటం ధర్మం. 
అయినా అసత్యంతో అహింసను కూడ కాపాడతగునని జ్ఞానధనులంటారు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 337 


ఆ.  'కర్మసూక్ష్యభంగి గానక యిమ్మెయి । సత్యరక్షణంబు సలుపుపొంటె 

భ్రాత ధర్మపరుండు రా జిమ్మహాత్ముం జం | పంగం దలంచుట ధర్మపథము గాదు 74 
ప్రతిపదార్థం: కర్మసూక్ష్మభంగి= కార్యాచరణంలోని (ధర్మ సూక్ష్మతను; కానక= కనుగొనక; ఈ+మెయిన్‌= ఈ ప్రకారంగా; 
సత్య రక్షణంబు= నిజాన్ని కాపాడటం; సలుపుపొంటెన్‌= చేయుటకు; భ్రాత ధర్మపరుండు= (నీ)అన్నగారు, ధర్మాచరణం 
తెలిసినవాడు; రాజు= మనలను పాలించేవాడు అయిన; ఈ+మహాత్మున్‌; చంప(గన్‌ తల(చుట= చంపాలనుకొనటం; 
ధర్మపథము కాదు= ధర్మమార్గం (న్యాయమైన విధానం) కాదు. 


తాత్సర్యం: చేయవలసిన పనిలో ఉండే (ధర్మ) సూక్ష్మతను తెలుసుకోకుండా, సత్యాన్ని రక్షించటానికని, తోబుట్టువు, 
ధర్మాత్ముడు, ప్రభువు అయిన ఈ మహానుభావుడిని చంపాలనుకొనటం ధర్మమార్గంకాదు. 


క. “విను! పిన్ననాండు నీవీ; యనుచిత మగువ్రతము వట్టి; తది గాకయు, బె 

ట్టనృతము సూనృతమును నీ। కనియెడు చందంబు బుధులు గయికొన రెందున్‌.” 75 
ప్రతిపదార్థం: విను; పిన్ననాండు= పసితనంలో; నీవు; ఈ అనుచితము+అగు= ఈ తగని; వ్రతమును= దీక్షాచరణ 
విధానాన్ని; పట్టితి(వి)= కైకొన్నావు; అదిగాకయున్‌= అంతే కాకుండా; బెట్టు= దుర్లభమైన (అధికమైన); అనృతము= బొంకు;? 
సూనృతము= నిజం (వీటి విషయంలో); నీవు కనియెడు= నీవు చూచే; చందంబు= విధం (నీవు అనుకొనే విధంగా); 
బుధులు= పండితులు; ఎందున్‌= ఏ విధంగా గూడ; కయికొనరు= చేపట్టరు. 


తాత్పర్యం: బాగా వినుము. నీవు చిన్నప్పుడు లోకపు తీరు తెలియని ప్రాయంలో ఈ యోగ్యం కాని వ్రతాన్ని 
చేపట్టావు. అంతే కాకుండా పాలించటం కష్టమైన సత్యాసత్యాల విషయంలో నీవు అనుకొనే విధాన్ని, విషయం 
తెలిసిన పెద్దలెవ్వరూ ఆమోదించరు.” 


క అది యెట్లంటేని; 76 
తాత్సర్యం: అది ఎట్టా అంటావా? (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. “ప్రాణహాని వచ్చుపట్టున, సర్వధ । నాపహార వేళయందు నడపు 

సత్య మనృత మం; డ్రసత్యంబు సూనృత । మని పరిగ్రహింతు రార్యజనులు. 77 


ప్రతిపదార్థం: ప్రాణహాని, వచ్చు, పట్టునన్‌= (ప్రాణానికి కీడు కలుగనున్న సమయంలో; సర్వధన= ఉన్న ధనమంతా; అపహార 
వేళ అందున్‌= మోసంగా దొంగిలించబడే సమయంలో; నడపు= సాగించే; సత్యము; అన్నతము+అండ్రు= కల్ల అంటారు; 
అసత్యంబు= అబద్దాన్ని; సూనృతము+అని= సత్యమని; ఆర్యజనులు= పూజ్యులు; పరి[గ్రహింతురు= చేపట్టుతారు. 


తాత్సర్యం: ప్రాణానికి ముప్పు ఏర్పడినప్పుడు, ఉన్న ఆస్తినంతా దోచుకొని పోయేటప్పుడు చెప్పే నిజాన్ని కల్లగా, 
బొంకును సత్యంగా పెద్దలు స్వీకరిస్తారు.” 

(we ది 
విశేషం: ప్రాణ రక్షణం చేసిన అబద్దం యోగ్యమైనదవుతుంది గాని, కొంపలు కూల్చిన సత్యం ఎట్టా సుగుణం అవుతుంది? 


ప్రాణహితమైనదే సత్యమని గదా ప్రమాణవాక్యం! నిజం చెప్పేందుకు తెలివితో పనిలేదుగాని, అబద్దం చెప్పేందుకే బుద్ది 


వికాసం కావాలి. 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. విను: పెద్దయు వినికి లేనివాండు కౌశికుండను నొక్కనిప్రుం డొక్క విశిష్ట గ్రామంబున కనతిదూరంబున 
సరిత్సంగమ పుణ్యక్షేత్రంబున వసియించి, సత్యంబ పలుకువాండ నని వ్రతంబు వట్టి, సత్యవాది యనం 
బ్రసిద్దుండయి తపంబు సేయుచుండ; నొక్కనాండు, మ్రుచ్చులం గని వెజిచజచి పటజితెంచిన జనులు గొంద 
అయ్యాశ్రమంబు చేరువం బొదల. దూటి; రంత వెను తగిలి వచ్చు మ్రుచ్చు లత్తపోధనునికడ కేతెంచి, 
'యిప్పు డిట వచ్చినవార లెటవోయి? రని యడిగిన, నతండు సత్య విభాగ విధిజ్ఞుండు గామింజేసి, తన 
కసత్యంబు వాటిల్లు ననుశంక 'నీ గుల్మలతా గహనంబు సొచ్చి రని చూపి చెప్పిన, నత్తెక్కలికాటు వారలం 
జంపి ధనమ్ముగొని; రమ్ముని తద్వచన దోషంబున నరకప్రాప్తుం డయ్యె నను నితిహాసంబు విందుము, 
హింసాకరం బగు సత్యంబు ధర్మంబు గాదు; తొలుత వినిన దానిన పట్టి మూఢుండు పెద్దల నడిగి తెలిసికొనక 
వర్షించి దుర్గతిం బొందు; నింతవట్టు విచారించి యజాతశత్రుండు వధ్యుం డవుం, గాం డని నిశ్చయింపు' 
మనుటయు, నర్లునుం డిట్లనియె: 78 


ప్రతిపదార్థం: విను; పెద్దయున్‌= ఎక్కువగా; వినికి లేనివాడు= పెద్దలు చెప్పిన మాటలు విని ఉండనివాడు; కౌశికుండు; 
అను విప్రుండు; ఒక్క= ఒకానొక; విశిష్ట (గ్రామంబునకున్‌= మట్టు మర్యాద లెరిగిన పల్లెటూరికి; అనతి దూరంబునన్‌= 
ఎక్కువగాని దూరంలో (దగ్గరగా) ఉన్న; సరిత్సంగ మ= నదులు గలసిన (కూడలిలో); పుణ్యక్షేత్రంబునన్‌; వసియించి= 
స్థావరం ఏర్పరచుకొని ఉంటూ; సత్యంబు+అ పలుకువాండను+అని= నిజమే పలుకుతానని; (వ్రతంబు పట్టి= దీక్ష బూని; 
సత్యవాది అనన్‌; ప్రసిద్దుండు+ఐ= పేరుమోసినవాడై; తపంబు చేయుచుండన్‌; ఒక్కనా(డు; (ముచ్చులన్‌+కని= దొంగలను 
చూచి; వెణచణచి= భయపడి; పఅతెంచిన= పరుగెత్తి వచ్చిన; జనులు; కొందు; ఆ+ఆ(శ్రమంబు చేరువన్‌= ఆ ఆశ్రమ 
సమీపంలో; పొదల దూజిరి; అంతన్‌; వెనుతగిలివచ్చు= వెన్నంటి వచ్చే; (ముచ్చులు= దొంగలు; ఆ+తపోధనుని కడకున్‌= 
తపస్పే ధనంగా గలిగిన ఆయన దగ్గరకు; ఏతెంచి= వచ్చి; ఇప్పుడు ఇచట వచ్చిన వారలు; ఎటు పోయిరి?= ఎక్కడికి 
పోయారు?; అని అడిగినన్‌; అతండు= ఆ ముని; సత్య విభాగ= సత్యంలో ఉన్న వేరు వేరు అంశాలను; విధిజ్ఞాండు= 
ఎరిగినవాడు; కామిన్‌+చేసి= కానందువలన; తనకున్‌; అసత్యంబు; పాటిల్లును= అంటుకొంటుంది; అనుశంకన్‌= అనే 
సందేహంతో; ఈ, గుల్మలతా, గహనంబున్‌= ఈ పొదల తీగలతో కూడిన చొరరాని (ప్రదేశమును; చొచ్చిరి; అని; చూపి 
చెప్పినన్‌= వేలుపెట్టి చూపుతూ చెప్పగా; అ+తెక్కలికాణు= ఆ దొంగలు; వారలన్‌; చంపి; ధనమ్ము కొనిరి; ఆ+ముని= ఆ 
తపసి; తద్‌+వచన, దోషంబునన్‌= ఆ మాటలవలన ఏర్పడిన పాపంతో; నరక ప్రాప్తండు= నరకం పొందిన వాడుగా; అయ్యెన్‌; 
అను= అనే; ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొంటూ వస్తున్న గాథను; విందుము= వింటున్నాము; హింసాకరంబు+అగు= 
పీడను కలిగించే; సత్యము; ధర్మంబు కాదు= శాస్త్ర సమ్మతం కాదు; తొలుత వినినదానిన్‌+అ; పట్టి= ముందు వినినదానినే 
అనుసరించి; మూఢుండు= తెలివితక్కువవాడు; పెద్దలన్‌+అడిగి తెలిసికొనక; వర్తించి= నడచుకొని; దుర్గతిన్‌= నరకమును; 
పొందున్‌= పొందుతాడు; ఇంతవట్టు= ఇంతవరకు; విచారించి= యోచించి; అజాతశత్రుండు= శత్రువులు లేని ధర్మరాజు 
(పదసార్థక్యం); వధ్యుండు= చంపదగినవాడు; అవున్‌+కాండు+అని= అవునో కాదో అని; నిశ్చయింపుము= నిర్లయం తీసికొనుము; 
అనుటయున్‌= అనిన తరువాత; అర్జునుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: వినుము. పెద్దలనుండి ఎక్కువగా తెలిసికొనని కౌశికుడనే బ్రాహ్మణుడు ఒక మంచి (గ్రామంలో కొద్ది 
దూరంగా ఉన్న నదీసంగమ పుణ్యక్షేత్రంలో నివసిస్తూ, సత్యమే పలకాలని వ్రతం పట్టి, సత్యవాది అని ప్రసిద్దుడై, 
తపస్సు చేసికొంటూ ఉన్నాడు. ఒకనాడు దొంగలు వెంబడించగా కొందరు జనులు భయంతో పారివచ్చి, అతడి 
ఆ(శ్రమ(ప్రాంతంలో ఉన్న పొదలలో దూరి దాగికొని ఉన్నారు. దొంగలు వచ్చి ఆ జనులు ఎక్కడికి వెళ్ళారని ఆ 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 339 
తపస్విని అడిగారు. అతడు సత్యాసత్య నిరూపణ వివేకం లేనివాడు కావటంచేత తనకు అసత్యదోషం కలుగుతుందని 
భావించి, ఆ పొదరిళ్ళలో దాగికొన్న జనులను చూపించి చెప్పాడు. ఆ దొంగలు వారిని చంపి, వారి ధనాన్ని 
దోచుకొన్నారు. ఆ ముని తాను చేసిన దోషంవలన నరకాన్ని పొందాడు. ఈ ఇతిహాసం లోకంలో ప్రసిద్ధికెక్కింది. 
హింసకు దారితీసే సత్యం ధర్మం కాదు. తనకు తెలిసిందే ధర్మమని భావించి పెద్దలనడిగి తెలిసికొనని మూఢుడు 
దుర్గతి పొందుతాడు. ఈ తాత్సర్యాన్ని భావించి ధర్మరాజు వధ్యుడా? కాదా? అనే అంశాన్ని నిశ్చయించుము” 
అనగా విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు: 


తే. 'తల్లిదంద్రులమాడ్కి హితంబు సెప్పి | నన్ను ననుచితకృత్యంబునకు( దొలంగం 

ద్రోచితివి! లోకమున నీకు గోచరంబు । గాని ధర్మ నిబోధంబు గలదె కృష్ణ?" 79 
ప్రతిపదార్థం: కృష్ణ!= కృష్ణా! తల్లిదండ్రుల మాడ్కి= తల్లిదండ్రులవలె; హితంబు= మేలు కలుగజేసే మాట; చెప్పి; నన్నున్‌; 
అనుచిత= యోగ్యంకాని; కృత్యంబునకున్‌= చేతకు; తొలంగన్‌ (త్రోచితివి= దూరం చేశావు; లోకమునన్‌; నీకు; గోచరముగాని= 
మనస్సుకు తట్టని; ధర్మ= అనుసరించదగిన సన్మాగ్గ్షములయొక్క; నిబోధంబు= ఎరుక; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: 'కృష్ణా! తల్లిదండ్రులవలె కార్యాచరణవిధానాన్ని తెలియజేసి, నన్ను అయోగ్యమైన కార్యం చేయకుండా 
బయట పడవేశావు. ఈ లోకంలో నీ బుద్దికి తోచని ధర్మస్వరూపం కలదా?” 


క. “జనములు వృథాప్రతిజ్ఞుం । డని నను నిందింపకుండ, నగ్రజుండు సుఖం 
బునికియు. గలిగెడునట్లుగ | ననుగ్రహము. జేసి, చేయునది పనుపు దగన్‌. 80 


ప్రతిపదార్థం: జనములు= లోకులు; వృథా (ప్రతిజ్ఞాండు= పనికిమాలిన బాసలు చేసేవాడని; ననున్‌= నన్ను; నిందింపకుండంన్‌= 
నిందించకుండా; అ(గ్రజుండు= అన్న; సుఖంబు ఉనికియున్‌= హాయిగా ఉండుట; కలిగెడునట్టుగన్‌= ప్రాప్తించేవిధంగా; 
అనుగ్రహము చేసి= దయచూపి; చేయునది= అనుసరించవలసిన పద్దతిని; తగన్‌= తగిన విధంగా పనుపుము= ఆజ్ఞాపించుము. 


తాత్పర్యం: “లోకులు నన్ను వ్యర్థ (ప్రతిజ్ఞలు చేసేవాడని తిటకుండా, సోదరుడు సురక్షితంగా ఉండేటటు, ఏది 
(53. Sy లు లు గా 
చేయదగునో దయచేసి చెప్పుము. 


వ. అనిన నతం డతని కిట్లనియె. 81 


తాత్సర్యం: అనగా విని కృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


కృష్ణుడర్దును( బ్రతిజ్ఞా భంగంబు గాకుండ ధర్మజు దూణుముని చెప్పుట (సం. 8-48-64) 


చ.  'అతిశిత కర్ణ బాణహతి నంగము నొచ్చిన దాన నల్లి యి 
ప్పతి నిను నివ్వ( బల్కు టిది ప్రాభవ; మింతియె కాక, నీయెడన్‌ 
మతిం బటుకోపముం గలదె? మారుతసూనుండు నీవు. దమ్ములుం 
జతుర వినీతి నీతని వశంబున. గాదె చరింతు రెప్పుడున్‌?' 82 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతిశిత= మిక్కిలి వాడి అయిన; కర్ల= కర్షుడి; బాణహతిన్‌= బాణాల దెబ్బలచేత; అంగము= శరీరం; నొచ్చిన 
దానన్‌= బాధపడినందువలన; అల్లి= కోపించి; ఈ+పతి= ఈ రాజు; నినున్‌; నొవ్వన్‌, పలుకుట= నీకు వేదన కలిగేటట్లు 
మాట్లాడటం; ఇది; (ప్రాభవము= (ప్రభుత్వము; ఇంతియె కాక= ఇంతే కాకుండా; మతిన్‌= ఆయన మనస్సులో; నీ ఎడన్‌= 
నీ పట్ల; పటు కోపమున్‌ కలదె?= ఎక్కువ కోపమున్నదా? (లేదనుట); మారుత సూను(డు= వాయుపుత్రుడు- భీముడు; 
నీవున్‌= నీవు; తమ్ములున్‌; చతుర= చాకచక్యం గలిగిన; వినీతిన్‌= వినయవిధానంతో; ఈతని వశంబునన్‌+కాదె= ఈయన 
అధీనంలో ఉండేగదా; సదా= ఎప్పుడున్‌; చరింతురు?= నడచుకొంటున్నారు? 


తాత్సర్యం: 'కర్షుడు ప్రయోగించిన కరకుబాణాల దెబ్బచేత, శరీరం బాధపడినందువలన కోపంతో నీ మనస్సు 
బాధపడేటట్టు మాట్లాడటం ప్రభువైన ఇతనికి తగును. ఇంతేగాని ఆయన మనస్సులో కోపమనేది లేదు. భీముడు, 
నీవు, నీ తమ్ములు నేర్పుతోడి వినయవిధానంతో ఆయనకు వశవర్తులై ఎప్పుడూ నడచుకొంటున్నారు గదా!” 


క. 'కావున( బ్రభుత్వ సంపద । నీ విభు డాడినది యెల్ల నెగ్గుగొనక, నా 
చే వినుము; నీదు ప్రతినకు । నేవిధి సేయనగు దాని నేర్పడ ననఘా!' 83 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; కావునన్‌; ప్రభుత్వ సంపదన్‌= అధికారంతో; ఈ విభుండు ఆడినది+ఎల్లన్‌= ఈ 


ప్రభువు పలికిన పలుకులన్నీ; ఎగ్గు కొనక= తప్పుగా భావించక; నీదు (ప్రతినకున్‌= నీ ప్రతిజ్ఞకు; ఏది చేయన్‌+అగున్‌= ఏమి 
చేయ తగునో; దానిని; ఏర్పడన్‌= ఆ వివరం బాగా తెలిసేటట్టు; నాచేన్‌ వినుము= నా వలన వినుము. 


తాత్సర్యం: 'ఓ పుణ్యాత్ముడా! (మీ మీది) అధికారంతో, మీ అన్న పలికిన మాటలు తప్పుగా భావించక నీ (ప్రతిజ్ఞ 
విషయం ఏమి చేయాలో నేను చెపుతా విను. 


క. “నీ విట్టివాండ వని ధర । శీవిభునిం బలుకు; మదియ నీచంపుట సం 
భావించి, పిదప బ్రణతుండ । వై వినయము సేయు చిత్తమలర నతనికిన్‌.” 84 
ప్రతిపదార్థం: నీవు; ఇట్టివాడవు అని; ధరణీ విభునిన్‌= రాజును; పలుకుము; అదియ= అదే; నీ చంపుట= నీవు అనుకొన్న 


వధ; పిదపన్‌= ఆ తరువాత; సంభావించి= గౌరవించి; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; చిత్తము+అలరన్‌= మానసం సంతోషించేటట్లు; 
ప్రణతు(డవై= (మొక్కినవాడవై; వినయము చేయు(ము)= మర్యాద చూపుము. 


తాత్సర్యం: నీవు చంపుతానన్న దానినే మనస్సులో పెట్టుకొని ఆ రాజును నీవిట్టివాడవని తిట్టుము. వెంటనే 
గౌరవంతో ఆయనకు సవినయంగా నమస్కరించుము. దానితో ఆయన మనస్సు సంతోషిస్తుంది. 


వ. అట్లయిన నసత్యదోషంబునకు గురువధపాతకంబునకుం దొలంగి, సమాహితుండ వగుదు; తదనంతరంబ 
కర్ణుని సమయింప( జనుటకు నమ్మనుజపతి యనుమతి వడయుద' మనుటయు, నప్పలుకుల కభినందించి, 
పురందరనందనుండు ధర్మనందను నుద్దేశించి. 85 

ప్రతిపదార్థం: అట్లయినన్‌; అసత్యదోషంబునకున్‌= అబద్దమాడిన తప్పిదానికి; గురువధ పాతకంబునకున్‌= గురువును 


చంపిన పాపానికి; తొలంగి= పరిహరించబడినవాడవై; సమాహిత చిత్తుండవు+అగుదు(వు)= కుదుటపడిన మనస్సు కలవాడవు 
కాగలవు; తదనంతరంబు+అ= ఆ తరువాత; కర్గుని; సమయింపన్‌= చంపడానికి; చనుటకున్‌; ఆ+మనుజపతి= ఆ 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 341 


రాజుయొక్క; అనుమతి వడయుదము= అనుజ్ఞను సంపాదించుదాము; అనుటయున్‌= అనగా; ఆ+పలుకులకున్‌= కృష్ణుడు 
ఆడిన ఆ మాటలకు; అభినందించి= కొనియాడి; పురందర నందనుండు= అర్జునుడు; ధర్మనందనున్‌ ఉద్దేశించి= ధర్మరాజుతో. 


తాత్సర్యం: “ఆ విధంగా అయితే అసత్యదోషము, గురువధాపాతకము తాలగి, నీ మనస్సు కుదుటపడుతుంది. 

తరువాత కరవధకు ఆయన అనుమతి పొందుదాము' అని కృష్ణుడనగా, అర్జునుడు శ్రీకృష్ణుని కొనియాడి, అన్నగారితో 
ac) (ar) [క లం 

(తరువాతి పద్యంతో అన్వయం) 


మ.  'కనదస్తంబుల నుజ్జ్వలోద్దట గదాఘాతంబులం గాలం గే 
ఈ భ్‌ 
లను విద్విట్టతురంగ సంఘములు గూలం గేలి సల్పంగ6 జా 
లిన యాభీము(డు పల్ము(గాక నను; దోర్లీలాసమగ్రుండ వై 
యనిలో నిల్వ(గ లేని నీ విటుల కీ డాడంగ నర్గుండవే?' 86 


ప్రతిపదార్థం: కనత్‌= ప్రకాశమానాలైన; అస్త్రంబులన్‌= దివ్యశక్తియుతాలైన బాణాలచే; ఉజ్జ్వ్యల= ప్రకాశమానమైన; ఉద్భట= 
ఎక్కువైన; గదాఘాతంబులన్‌= గదల దెబ్బలచే; విద్విట్‌= శత్రువుల; చతురంగ= చతుర్విధ సైన్యాల; సంఘములు= గుంపులను; 
కాలన్‌+కేలను= కాళ్ళతోనూ చేతులతోనూ; కూలంగన్‌= పతనమయ్యేటట్టు; కేలి సల్పంగన్‌= (క్రీడ సల్పుటకు; చాలిన ఆ 
భీము(డు= తగినవాడైన ఆ భీముడు; ననున్‌; పల్కున్‌+కాక= అనునుకాక (నన్ను విమర్శించ తగినవాడు); దోర్లీలా= 
భుజబల (ప్రదర్శనంలో; అసమ(గుండవై= పూర్తి సామర్థ్యం లేనివాడవై; అనిలోన్‌= యుద్దంలో; నిల్వంగన్‌ లేని= నిలబడి 
పోరాడలేని; నీవు+ఇటుల; కీడు ఆడంగన్‌= తప్పుబట్టటానికి; అర్హుండవే?= తగినవాడవా? (కావనుట). 


తాత్సర్యం: తళుకొత్తే దివ్యశరాలచే, తీవ్రమై శోభించే గదల దెబ్బలచే విరోధుల చతురంగ బలాలను కాళ్ళతో 
చేతులతో నుగ్గునూచ చేయగల ఆ భీముడు నన్ను పరిహసించి మాట్లాడవచ్చును గాని, భుజబల ప్రదర్శనంలో 
సామర్థ్యం లేక, యుద్దభూమిలో నిలిచి పోరాడలేని నీకు, ఇట్లా నన్ను నొప్పించే చెడ్డమాటలాడే యోగ్యత ఎక్కడున్నది?” 


క 'నన్నెటింగి యెలీ(గి యిట్లనం । జన్నే? నీ జిహ్వ పెక్కు శకలములై పో 
కున్నది యే లొకొ? రణమున । నెన్న(డు నీ వేమి సేసి తింత యనుటకున్‌? 87 


ప్రతిపదార్థం: నన్నున్‌ ఎణీంగి ఎటింగి= నా సంగతి బాగా తెలిసికూడ; ఇట్టు+అనన్‌= ఇట్టా మాట్లాడటం; చన్నే?= తగునా?; 
ఏలొకొ?= ఎందుకో?; నీ జిహ్వ= నీ నాలుక; పెక్కు శకలములు+ఐ= పలుముక్కలై; పోకున్నది?= పోకుండా ఉన్నది?; ఇంత 
అనుటకున్‌= ఇట్లా మాట్లాడటానికి; రణమునన్‌= యుద్దంలో; ఎన్నండున్‌= ఎప్పుడైనా; నీవు ఏమి చేసితి(వి)? 


తాత్సర్యం: 'నా సంగతి బాగా తెలిసి కూడా ఇట్టా మాట్లాడ తగునా? ఇట్టన్న నీ నాలుక పెక్కుముక్కలుగా 
ఎందుకు చీలిపోలేదో తెలియటం లేదు! ఇంతగా మాట్ట్లాడేటందుకు, నీ వెప్పుడైనా యుద్దంలో ఏమైనా చేసి ఉన్నావా 
చెప్పుము. 


క “నకులు(డు సహదేవుండును । బ్రకటభుజాస్పురణమున నరాతిబలము నే 
లకు గోలకు( దెత్తురు; నో । రికి వచ్చినయట్టు లాడిరే యిబ్దంగిన్‌?” 88 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నకులు(డు; సహదేవుండును; (ప్రకట= వెల్లడి చేయబడిన; భుజాస్సురణమునన్‌= బాహువి[క్రమంతో; అరాతి 
బలమున్‌= శ(తుసేనలను; నేలకున్‌+కోలకున్‌+తెత్తురు= అతలాకుతలం చేస్తారు; ఈ+భంగిన్‌= ఈ విధంగా; నోరికిన్‌ 
వచ్చినట్టు= నోటికి వచ్చినట్టు; ఆడిరే?= పలికారా? 

(30) కి 


తాత్సర్యం: 'నకులుడు, సహదేవుడు తమ తమ బాహుబలంతో, విరోధి సైన్యాలను బాణాఘాతములతో అతలాకుతలం 
చేస్తారు. కాని, నీ మాదిరిగా ఇట్టా నోటికి వచ్చినట్టు మాట్లాడారా (వదరినారా)?' 


సీ. నీవు జూదం బాడంగా వైరబంధంబు । కౌరవకోటితోం గలిగె; మనకు; 
రాజ్యనాశంబు నరణ్యవాసంబును । దాస్యదైన్యంబు నత్యంతదుఃఖు 
ములు. దెచ్చికొంటి; సిగ్గాలయదు నీ మనం । బున నించుకేనియు; ననికి( జాల 


కున్న వానికి. దాల్మి యొప్పగు6 గాక! ప్ర | ల్లదములు పలికిన లాఘవంబు 


తే. _ సెందు మున్నేమి సేసిన జేసి; తింక । నైన దుర్ధుద్ధితనములు మాని, తగిన 

పారుషము లేము సేయంగ నూరకుండు; । మిడుమ వడువారు సైంతురే యివ్విధంబు? 89 
ప్రతిపదార్థం: నీవు జూదంబు; ఆడంగాన్‌= ఆడినందువలననే; కౌరవ కోటితోన్‌= కౌరవ సమూహంతో; వైర బంధంబు= 
పగ లంకె; మనకున్‌; కలిగెన్‌; రాజ్యనాశంబున్‌= రాజ్యాన్ని పోగొట్టుకొనటం; అరణ్యవాసంబునున్‌= అరణ్యములో ఉండటం; 
దాస్య దైన్యంబున్‌= బానిస ఊడిగం చేయవలసిన హీనస్థితి; అత్యంతదుఃఖములున్‌= ఎడతెరిపిలేని కడగండ్లు; తెచ్చుకొంటివి(వి)= 
కలిగించుకొన్నావు; నీ మనంబునన్‌= నీ మనస్సులో; ఇంచుకేనియున్‌= కొంచెమైనా; సిగ్గు; ఒలయదు= కలుగదు; అనికిన్‌= 
యుద్దానికి; చాలకున్నవానికిన్‌= శక్తిలేనివాడికి; తాల్మి= ఓర్పు; ఒప్పుగున్‌+కాక!= తగి ఉంటుంది; (ప్రల్లదములు= పొగరుమాటలు; 
పలికినన్‌= మాట్లాడితే; లాఘవంబు చెందున్‌= చులకనపాలు అవుతాడు; మున్ను+ఏమి చేసిన చేసితి(వ); ఇంకన్‌+ఐనన్‌= 
ఇకనైనా; దుర్చుద్దితనము= దుష్టత్వం; మాని; తగిన= చాలినంత; పౌరుషములు= పురుషకారం; ఏము= మేము; చేయంగన్‌= 
చేస్తూ ఉండగా (చూస్తూ); ఊరకుండుము; ఇడుమ= బాధ; పడువారు= అనుభవించేవారు; ఈ+విధంబున్‌= ఈ రీతిని; 
సై(తురే?= ఓర్చుకొని ఊరకుంటారా? 


తాత్సర్యం: నీవు జూదమాడినందువల్లనే కౌరవపక్షంతో మనకు పగ కలిగింది. దానితో మనకు రాజ్యం పోగొట్టుకొనటం, 
అడవులపాలుకావటం, సేవకవృత్తి నెరపటం మొదలైన భరించజాలని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంతైనప్పటికిన్నీ, 
ఇసుమంత సిగ్గు నీ మనస్సులో పుట్టటం లేదు. యుద్దం చేయలేనివాడికి ఓర్పు రాణిస్తుంది. శక్తిలేనివాడు 
పొగరుబోతువాడివలె ఎగసి మాట్లాడితే చులకనైపోతాడు. ఇంతవరకు నీవు చేసినదేదో చేశావు. ఇంకనైనా వక్రబుద్దిమాని, 
మేము పౌరుషం (ప్రదర్శిస్తుంటే దుళ్ళేస్టలు మాని ఊరకుండుము. కష్టాలు పడేవారు ఈ నీ పద్దతిని సహిస్తారా? 


వ. అని యగ్రజు నప్రియంబులు పలికి, యంతరంగంబు సంతాపంబు వొంద నిట్టూర్పు నిగిడించి, యంతకుము 
న్నొటి బెట్టిన వాలు వెటికినం గనుంగొని, పద్మనాభుండు 'గ్రమ్మటి నిది యేమి? యని యడిగిన, నతం 'డే 
నిన్నరనాథు నొవ్వనాడిన పలుకులకు. బ్రాయశ్చిత్తంబు దలంద్రెంచుకొనుటయకా నిశ్చయించితి” ననుటయు, 
నమ్మహాత్ముం 'డాత్మప్రశంస సేయు, మది మరణం బని పెద్దలు సెప్పుదు' రనుటయు. 'నీ చెప్పినట్ల చేయ 
కునికికిం గడచిన యధర్మంబును గలదె? యిట్లు సేయువాండన కాకి యని, యా ధనంజయుండు 
ధనుర్ధరుండై ధర్మనందనున కి ట్లనియె: 90 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 343 


ప్రతిపదార్థం: అని; అగ్రజున్‌= అన్నను - ధర్మరాజును; అప్రియంబులు= మనస్సుకు గిట్టని నిష్టరోక్తులు; పలికి; 
అంతరంగంబు= మనస్సు; సంతాపంబు పొందన్‌= దుఃఖము పొందగా; నిట్టూర్సు= నిడుద అయిన శ్వాసను; నిగిడించి= 
పరపి; అంతకున్‌ మున్ను; ఒజన్‌+పెట్టిన= ఒరలో పెట్టి ఉంచిన; వాలు= పెద్ద కత్తిని; పెటికినన్‌= బయటకు లాగగా; 
కనుంగొని= చూచి; పద్మనాభుండు= కృష్ణుడు; (క్రమ్మణన్‌= మరలా; ఇది ఏమి?; అని అడిగినన్‌= అని అడుగగా; అతండు= 
ఆ అర్జునుడు; ఏన్‌= నేను; ఈ+నరనాథుని= ఈ (ప్రభువును; నొవ్వన్‌+ఆడిన పలుకులకున్‌= మనస్సు బాధపడేటట్టు పలికిన 
పలుకులకు; [ప్రాయళ్ళిత్తంబు= పాప పరిహారంగా చేసేపనిగా; తల= నా తలను; (తెంచుకొనుట+అ కాన్‌= నరుకుకొనుటే 
అని; నిశ్చయించితిన్‌= తీర్మానించుకొన్నాను; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మహాత్ముండు= ఆ కృష్ణుడు; ఆత్మ ప్రశంస 
చేయుము= నిన్ను నీవు పొగడుకొమ్ము; అది= అదే; మరణంబు+అని; పెద్దలు; చెప్పుదురు= అంటారు; అనుటయున్‌= 
అనగా; (తన్ను తాను పొగడుకొనటం తాను చావటంతో సమానమని జనవాక్యం); నీ చెప్పినట్టు= నీవు చెప్పిన (ప్రకారం; 
చేయక ఉనికికిన్‌= చేయకుండా ఉండటంకన్నా; గడచిన= అతిశయించిన; అధర్మంబును; కలదె?= ఉన్నదా? ఇట్లు; 
చేయువాండను+అ కాక= చేసినవాడనే అగుదునుగాక; అని= పలికినవాడై; ఆ ధనంజయుండు= అర్జునుడు; ధనుర్రరుండు+ఐ= 
ధనుస్సును చేబూనినవాడై; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని ధర్మరాజును నిష్టురోక్తులతో నిందించి, మనస్సులో బాధపడి, నిట్టూర్పులు వదలి, అంతకుముందు 
ఒరలో పెట్టి ఉంచిన కత్తిని పైకి తీయగా కృష్ణుడు గమనించి, 'మళ్ళీ ఇది ఏమిటి?” అని అడిగాడు. 'ధర్మరాజును 
తూలనాడినందుకు [ప్రాయళ్ళిత్తం తల నరకుకొనటమే సుమా! అని అర్జునుడు సమాధానమిచ్చాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు 'నిన్ను నీవు పొగడుకొనుము. అది మరణంతో సమానమని పెద్దలంటారు.” అని సూచించాడు. అర్జునుడు 
ఆ సూచన నంగీకరించి, ధనుస్సును చేత దాల్ఫి ధర్మరాజుతో ఇట్లా పలికాడు. 


ఆ. “హరు(డు దక్కం జాపధరు€ డొరు( డెన నాకు€ । ద్రిభువనముల లేండు! దిశలు గెలిచి 

తెచ్చి నీకు. బ్రీతి నిచ్చితిం బెనుపారు | ధనము రాజసూయ దక్షిణలకు.” 91 
ప్రతిపదార్థం: హరుండు= శివుడు; తక్కన్‌= తప్ప; చాపధరు(డు= విలుకాడు; ఒరుండు= ఇతరుడు; (త్రిభువనములన్‌= 
ముల్లోకాలలో; నాకున్‌; ఎన= సమానుడు; లేండు; దిశలు గెలిచి= ఎనిమిది దిక్కులలో విజయయా(త్రలు సాగించి; పెనుపారు= 
ఎక్కువైన; ధనము; తెచ్చి= తీసికొనివచ్చి; రాజసూయ= రాజులను జయించి చేసే యజ్ఞంలో; దక్షిణలకున్‌= పెద్దలకు చేసే 
దానాలకుగా; నీకు; ప్రీతిన్‌= సంతోషముతో; ఇచ్చితిన్‌= ఇచ్చాను. 


తాత్సర్యం: ముల్లోకాలలో శివుడు తప్ప ఇంకొక ధనుస్సు పట్టినవాడు నాకు సాటి రాగలిగినవాడు లేడు. నీవు చేసిన 
రాజసూయయాగంలో దక్షిణలుగా ఇచ్చేందుకు దిగ్విజయాలు సాగించి, అపారమైన ధనరాసులను తెచ్చి చిత్తమలరగా 
నీకు ఇచ్చి ఉన్నాను. 


వ.  'దీప్రప్రతాపంబగు సంశప్తక సంచయంబు నడంగించి, కించిదవశిష్టంబుగా, నష్టంబు సేసితి(; గురుసేన నా 
చేతం గూలి యెట్లున్నదియో యటు సూడు; మని పలికి, మొగంబుబిగు వుడిపికొని, సవినయంబుగా 
దండప్రణామంబు సేసి నిలిచి, చేతులు మొగిడ్డి, యజాతశత్రున కప్పురుహూతపుత్రుం డి ట్లనియె: 92 


ప్రతిపదార్థం: దీప్త ప్రతాపంబు+అగు= ప్రకాశమానమైన శౌర్యం కలిగిన; సంశప్తక సంచయంబున్‌= సంశప్తకవీరుల సమూహాన్ని; 
అడంగించి= అణగటద్రొక్కి; కించిత్‌= కాస్త; అవశిష్టంబు= మిగిలేటట్టు; నష్టము; చేసితిన్‌= కలిగించాను; కురుసేన= కౌరవ 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేన; నాచేతన్‌; కూలి= నా వలన చనిపోయి; ఎట్టు+ఉన్నదియో; అటు చూడుము; అని పలికి; మొగంబు బిగువు= మొగంలో 
కనపడుతున్న పట్టును (క్రౌర్యాన్ని); ఉడిపికొని= లేకుండా చేసికొని; సవినయంబుగాన్‌= అణకువగా; దండప్రణామంబు= 
సాష్టాంగనమస్కారం; చేసి; నిలిచి; చేతులు; మొగిడ్సి= జోడించి; అజాత శత్రునకున్‌= ధర్మరాజుకు; పురుహూత పుత్రుండు= 
ఇం(ద్రుడి కుమారుడైన అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'మహాపరాక్రమవంతులైన సంశప్తకులనే వీరులసమూహాన్ని అణచి, కొంతమంది మాత్రమే మిగిలేటట్లు 
చేయగలిగాను. కౌరవసేన నా చేత నశించి ఎట్లా దీనంగా ఉన్నదో నీవు కన్నారా చూడుము” అని పలికి, మొగంలో 
బిగువుతనం వదలుకొని, వినయంగా ధర్మరాజుకు దండప్రణామం చేసి, చేతులు కట్టుకొని ముందు నిలిచి 
అతడితో అర్జునుడు ఇట్టా అన్నాడు: 


క, _ 'నను సుప్రసాద దృష్టిం | గనుంగొను; మే నిపుడు కొన్ని కాటు లజచితిన్‌; 

మనుజేంద్ర! వాని బెడచెవు । లను బెట్టుము వేజుగా6. దలంపక దయతోన్‌.” 93 
ప్రతిపదార్థం: మనుజేంద్ర!= రాజా!; ననున్‌; సుప్రసాద= మంచి అనుగ్రహం చూపే; దృష్టిన్‌= చూపుతో (కటాక్ష వీక్షణాలతో); 
కనుంగొనుము= చూడుము; నేను; ఇప్పుడు; కొన్ని; కాణులు= నీచపు కూతలు; అజుచితిన్‌= వాగినాను; దయతోన్‌; వేజుగాన్‌ 
తలంపక= అన్యథా భావించకుండా; వానిన్‌= వాటిని; పెడచెవులను= విననివానిగా (వినబడకుండా చెవిని మళ్లించి); పెట్టుము= 
చేయుము. 


తాత్సర్యం: “రాజా! నేనిప్పుడు పెడసరపుమాటలు కొన్ని వాగాను! అయినా నన్ను ఇప్పుడు దయాపూర్షమైన 
చూపులతో చూడుము (మనసున పెట్టక మన్నింపుము). దయచేసి వాటిని అన్యథా భావించకుండా చెవులలో 
దూరకుండా చేయుము.” 


తే. “వినుము సత్యంబ పలికెద(; దనువు బ్రాణ । ములును నీ సొమ్ముగా మది దలంతు నేను; 

నాదు వృత్తంబు భవదధీనం బనంగ । నేల పనుపవు నను భీముపాలి కధిప! 94 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వినుము= ఆలకింపుము; సత్యంబ, పలికెదన్‌= నిజమే చెపుతాను; నేను; తనువు= నా శరీరం; 
ప్రాణములును= ప్రాణాలును; నీ సొమ్ముగాన్‌= నీ ధనముగా; మదిన్‌= మనస్సులో; తలంతన్‌= భావిస్తాను; నాదువృత్తంబు= 
నా జీవనం; భవదధీనము= నీ స్వాధీనం; అనంగన్‌= అని చెప్తుచుండగా; ఏల?= ఏ కారణం వలన?; ననున్‌ భీము పాలికిన్‌= 
నన్ను భీముడి దగ్గరకు (సహాయపడటానికి); పంపవు?= పంపకుండా ఉన్నావు?” 


తాత్పర్యం: 'నేను నిజం చెప్పుతున్నాను. నా దేహం, ప్రాణం నీ ఆస్తిగానే నా మనసులో ఎల్లప్పుడూ భావిస్తాను. 
నా జీవితం నీ అధీనం అని ప్రకటిస్తున్నప్పటికీ పోరాడుతున్న భీముడికి సహాయంగా నన్ను ఎందుకు పంపవు? 


క “ఓపి యతని రణ భారము । వాపెద( గౌరవ్యసేన బడలువలిచి సా 


టోపత. గర్జుని( దునిమెద; | మాపెద( గురురాజు దురభిమానము బలమున్‌' 95 


ప్రతిపదార్థం: ఓపి= కార్యభారం వహించి పట్టుదలతో; అతని= భీముడి; రణ భారము= యుద్ధములోని ఒత్తిడిని; పాపెదన్‌= 
పోగొట్టుతాను; కౌరవ్యసేనన్‌; బడలు పటీచి= అలయింపజేసి; సాటోపతన్‌= విజృంభణంతో; కర్లునిన్‌; తునిమెదన్‌= సంహరిస్తాను; 
కురురాజు= దుర్యోధనుడి; దురభిమానమున్‌= పొగరును; బలమున్‌= చతురంగశక్తిని; మాపెదన్‌= అణగింపజేస్తాను. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 345 


తాత్సర్యం: నా శక్తినంతా ఉపయోగించి, ఒంటరిగా పోరాడుతున్న భీముడి పైనున్న యుద్దభారాన్ని పోగొట్టుతాను. 
శత్రుసేనలు అలసిపోయి నిర్వీర్యులయ్యేటట్లు చేసి, కర్ణుడిని సంహరిస్తాను; దుర్యోధనుడి అనుచితగర్వాన్నీ, సైనికశక్తినీ 
అణచివేస్తాను.” 


వ. “ఎల్లభంగుల నేండు రాధం బుత్రరహితం జేసిద( గాదేని గొంతియైన నట్టిద యగుం గాక!” 96 


ప్రతిపదార్థం: ఎల్లభంగులన్‌= అన్ని విధాల; నేడు; రాధన్‌= రాధాదేవిని; పుత్రరహితన్‌= కొడుకు లేనిదానిగా; చేసెదన్‌; కాదు+ 
ఏనిన్‌= అట్టు నేను చేయకపోతే; గొంతి అయినన్‌= కుంతీదేవి అన్నా; అట్టిది+అ అగున్‌+కాక!= కొడుకు లేనిది అగుగాక! 


తాత్సర్యం: అన్నివిధాల ఈ రోజు యుద్దంలో కర్షుడిని చంపి రాధను బిడ్డను కోల్పోయినదానిగా చేస్తాను. అట్లా 
నేను చేయలేకపోతే కుంతీదేవి పుత్రహీన అగుగాక! (కర్టుడో అర్జునుడో ఆనాటి యుద్దంలో చనిపోవటం తథ్యమని 


భావం.). 


చ. అన విని, యమ్మహీరమణు( డాతని కిట్లను; 'మీకు నాకతం 
బున బహుదుఃఖముల్‌ గలిగె; భూరికులంబున కప్రియం బొన 
ర్లిన యవినీతు( బాపపరు వ్రేయందగుం దల ద్రెవ్వ; నీ మనం 
బున గృప పుట్టి కాచినను, బోయెద నిప్పుడ యేను గానకున్‌.' 97 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని అర్జునుడు పలుకగా విని; ఆ+మహీరమణు(డు= ఆ భూభర్త (ధర్మరాజు); ఆతనికిన్‌= 
అర్జునుడికి; ఇట్టు+అనున్‌; మీకు; నాకతంబునన్‌= నా కారణంవలన; బహు దుఃఖముల్‌= అనేక కష్టాలు; కలిగెన్‌; 
భూరికులంబునకున్‌= (ప్రఖ్యాతమైన పెద్ద వంశానికి; అప్రియంబు= గిట్టని పని; ఒనర్భిన= చేసిన; అవినీతున్‌= న్యాయం 
తప్పినవాడిని (సత్ర్రవర్తన లేనివాడిని); పాపపరున్‌= పాపి అయిన నన్ను; తల; త్రెవ్వన్‌= తెగేటట్టు; వేయన్‌+తగున్‌= 
దెబ్బకొట్టటానికి తగినవాడిని; నీ మనంబునన్‌; కృప పుట్టి= దయకలిగి; కాచినను= కాపాడినప్పటికిని; ఇప్పుడు+అ; ఏను; 
కానకున్‌= అడవికి; పోయెదన్‌= పోతాను. 


తాత్పర్యం: అర్జునుడాడిన ఆ మాటలు విని, ధర్మరాజు ఇట్టన్నాడు: 'మీకు నావలన అనేక కష్టాలు సంభవించాయి. 
ప్రఖ్యాతమైన పెద్ద కుటుంబానికి మనసుకు నచ్చని పనులు చేసి, న్యాయం తప్పిన పాపాత్ముడనైన నన్ను చంపదగి 
ఉన్నది. నీకు దయగలిగి రక్షించినా, నేను ఇప్పుడే అడవికి పోతాను.” 


క. 'ననుం దొఅంగి నీవు సౌఖ్యం | బున నుండుము; సమరభీతు భుజబలహీనున్‌ 
జనపతి(గా జేయుట యొ । ప్పునె? కట్టుము పట్ట మనిలపుత్రునిం బ్రీతిన్‌.' 98 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; తొజంగి= విడిచిపెట్టి; నీవు; సౌఖ్యంబునన్‌+ఉండుము= సుఖంగా జీవించుము; (నాబోటి) 
సమరభీతున్‌= యుద్దమంటే పిరికివాడై పోయేవాడిని; భుజ బల హీనున్‌= బాహుబలంలేనివాడిని; జనపతిన్‌+కాన్‌= (ప్రజలను 
పాలించే వాడినిగా; చేయుట; ఒప్పునె?= తగునా?; పీతిన్‌= సంతోషంతో; అనిలపుత్రునికిన్‌= వాయుపుత్రుడైన భీముడికి; 
పట్టము కట్టుము= పట్టాభిషేకం చేయుము. 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “అర్జునా! నన్ను తొలగ టద్రోచి నీవు హాయిగా జీవించుము. నాబోటి పిరికిపందకు, ఆయుధాలు పట్టే 
శరీరదార్హ్యం లేనివాడికి, ప్రజారక్షణ బాధ్యత అప్పగించటం ఉచితమా? కాబట్టి భీముడికి సంతోషంగా రాజ్యాభిషేకం 
చేయుము. 


వ. అని పలికి, సెజ్జ డిగ్గి వనవాస గమనోన్ముఖుం డయినం, గనుంగొని కమలనాభుం డాభూపతి చరణంబులకుం 
బ్రణతుందై యిట్లనియె; 99 


ప్రతిపదార్థం: అని పలికి; సెజ్జ డిగ్గి పడకనుండి లేచి దిగి; వనవాస గమన+ఉన్ముఖుండు+అయినన్‌= అడవిలో నివసించటానికై 
పోవుటకు సిద్దపడినవాడు కాగా; కనుంగొని= చూచి; కమలనాభుండు= కృష్ణుడు; ఆ భూపతి చరణంబులకున్‌= ఆ ధర్మరాజు 
పాదాలకు; ప్రణతుండు+ఐ= బాగా వంగి నమస్కరించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని అంటూ పక్కదిగి, వనవాసానికి బయలుదేరటానికై సిద్దంకాగా, శ్రీకృష్ణుడు చూచి, అతడి 
పాదాలకు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


సీ. “నరుని ప్రతిజ్ఞ భూవర! మున్నెటుంగని । యింతియ కా దేను; నితడు నిప్పు 
డాడిన మాటలు నంతరంగంబున. । బట్టవు; పేర్లు కోపమున నీకు 
దను నెవ్వ( డుబిక యన్యునకు గాందీవ మి । మ్మని ధిక్కరించె, నాతని వధింప 
బ్రతిన పట్టినవాండు; భావ్యంబు గానియ । ప్పలు కీవు పలికితి; పరమధర్మ 


ఆ. మైన సత్యనిష్ట హానిం బొందుట కోర్వ । కునికి. జూచి, యేన యుల్లమున( ద 
లంచి యట్లు పలుకం బంచితి; గురుని( గీ | డాడుటయు వధించు టగుటం జేసి.” 100 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; నరుని ప్రతిజ్ఞ= అర్జునుడి శపథం; ఏనున్‌= నేను; మున్ను+ఎయింగని= ఇంతకుముందు 
తెలిసికొననిది; ఇంతియ కాదు= ఇంతే కాదు; ఇతండు; ఇప్పుడు+ఆడిన మాటలు; పేర్చు కోపమునన్‌= రేగిన కోపంలో; నీకున్‌ 
అంతరంగంబునన్‌= మనస్సులో; పట్టవు= ఇమడలేదు; తను= తనను; ఎవ్వ(డు; ఉజక= ఊరకే (కారణం లేకుండానే); 
అన్యునకున్‌= ఇతరుడికి; గాండీవము ఇమ్మని; ధిక్కరించెన్‌= ఎదిరించి నిందించుతాడో; ఆతనిన్‌; వధింపన్‌; (ప్రతిన 
పట్టినవాండు= ప్రమాణం చేశాడు; భావ్యంబు కాని= అనవసరమైన; అ+పలుకులు= ఆ మాటలు; నీవు పలికితి(వ); పరమ 
ధర్మము+ఐన= ఆచరించవలసిన వాటిలో శ్రేష్టతమమైన; సత్యనిష్ట= సత్యమే పలుకుతానన్న దీక్ష; హానిన్‌+పొందుట= 
అపచారానికి గురికావటం; ఓర్వకునికిన్‌= సహించనందున; చూచి; ఏన= నేనే స్వయంగా; గురునిన్‌= పెద్దవాడిని; కీడు+ఆడుట+ 
అ= దూషించటమే; వధించుట= చంపటం; అగుటన్‌+చేసి= కావటంచేత; ఉల్లమునన్‌= మనస్సులో; తలంచి= భావించి; 
అటు= ఆ విధంగా; పలుకన్‌+పంచితి(ని)= మాట్లాడుమని నియమించాను. 


తాత్సర్యం: 'ధర్మరాజా! అర్జునుడి ప్రతిజ్ఞ ఇదివరకు నాకు తెలిసింది కాదు. ఇతడు ఇప్పుడు పలికిన మాటలు 
కోపావేశంవలన నీ మనసున ఇముడలేదు. ఎవడు తన గాండీవాన్ని ఇతరులకిమ్మని ధిక్కరిస్తాడో ఆతడిని వధిస్తానని 
శపథం పట్టాడు కాబట్టి కోపాతిశయంతో ఉన్నాడు. నీవు ఉచితంగాని ఆ మాట పలికావు. అతడి సత్యనిష్ట 
చెడకుండా ఉండాలని మనసులో తలచి, నేనే ఈ విధంగా మాట్లాడుమని చెప్పాను. పెద్దలను దూషించటం వారిని 
చంపటంతో సమానం కదా!” 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 347 


క. “శరణము వే(డెదను భవ । చ్చరణంబులు వట్టికొని, నిసర్గదయా ని 

ర్థరబుద్ధిని గావుము మ । మ్మిరువుర; నీతప్పు సైంపు మెల్ల విధములన్‌.’ 101 
ప్రతిపదార్థం: భవత్‌+చరణంబులు= నీ పాదాలు; పట్టుకొని; శరణు వేడెదను= రక్షించుమని ప్రార్థిస్తాను; నిసర్గ సహజమైన; 
దయా= దయారసపూర్ణమైన; నిర్భర= అధికమైన; బుద్దిని= మనసుతో; మమ్మున్‌+ఇరువురన్‌= మా ఇద్దరిని (కృష్ణార్ణునులను); 
కావుము= రక్షించుము; ఎల్లవిధములన్‌= అన్నివిధాల; ఈ తప్పు; సైపుము= ఓర్చుకొనుము. 


తాత్సర్యం: 'నీ పాదాలు పట్టుకొని శరణాగతుడనవుతున్నాను. నీకు సహజమైన దయాగుణాతిశయంతో మా 
ఇద్దరిని రక్షించుము. అన్నివిధాల ఈ తప్పును త్రోసిపుచ్చి ఓర్చుకొనుము.' 
క “సూతసుతుని మెడనెత్తురు । భూతలమున నివుర నేడు భూనాయక! నీ 

వాతనికి నలిగినప్పుడ । చూ తెగియెం బూని యేన చుమ్ము పలికెదన్‌.' 102 
ప్రతిపదార్థం: భూనాయక!= భూపాలా!; సూతసుతుని= కర్గుడి; మెడ నెత్తురు= మెడ తెగటంవలన కారే నెత్తురు; భూతలమునన్‌= 


భూమిపైన; నేండు= ఈనాడు; ఇవురున్‌= పడి ఇంకుతుంది; నీవు+ఆతనికి; అలిగినప్పుడు+అ= కోపపడినప్పుడే; చూ= 
చూడగా; తెగియెన్‌= (వాడి మెడ)తెగిపోయింది; ఏన చుమ్ము= నేనే సుమా; పూని= పట్టుదలతో; పలికెదన్‌= చెపుతున్నా? 


తాత్సర్యం: 'భూపాలా! ఆ కర్గుడిమెడ నెత్తురు ఈ దినమే నేలమీద పారి ఇంకిపోగలదు. నీవు అతడిపై 
కోపగించుకొన్నప్పుడే వాడి మెడ తెగిపోయింది! ఈ మాట నేను పట్టుదలతో చెపుతున్నాను సుమా వినుము. 


క. “విను సత్యం బాడెదం బా | ర్టునిచే నేం డెల్లభంగి. దునుమంబడు క 

ర్లునిదెసం జింతయు వంతయు । మనుజేశ్వర! విడువు; పంపు మమ్ము. దెలివితోన్‌.' 103 
ప్రతిపదార్థం: మనుజేశ్వర!= ధర్మరాజా!; విను= వినుము; సత్యంబు+ఆడెదన్‌= యథార్థం పలుకుతాను; నేండు; ఎల్లభంగిన్‌= 
సర్వవిధాలా; పార్టునిచేన్‌= అర్జునుడిచేత; తునుమంబడు= ఖండింపబడనున్న; కర్షుని దెసన్‌= కర్షుడిపట్ట, చింతయున్‌= 
ఎప్పుడు అనుకొంటూ పడే బాధ; వంతయున్‌= దిగులు; విడువు= వదలుము; మమ్మున్‌; తెలివితోన్‌= మానసిక వికాసంతో; 
పంపు= సాగనంపుము. 


తాత్పర్యం: రాజా! బాగా వినుము. ఉన్న సంగతి చెపుతున్నాను. ఈ దినం అన్ని విధాల అర్జ్హునుడిచేత కర్ణుడు 
చంపబడుతాడు. అట్టి కర్టుడిపట్ల ఊరకే, దిగులుపడటంగాని, బాధపడటంగాని మానుకొమ్ము. ఇక మమ్ము 
యుద్దానికి ఉల్లాసంగా పంపుము. 


ధర్మరాజు కృష్ణుని వాక్యంబులం గలంకదేణి ప్రసన్నుండగుట (సం. 8-49-113) 
వ. అనుటయు ధర్మసూనుండు ససంభ్రమంబుగా( గృష్టు నెత్తి, యతండు ప్రాంజలి యై యుండ నతని 
కి ట్లనియె:; 104 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ధర్మసూనుండు; ససంభ్రమంబుగాన్‌= త్వరత్వరగా; కృష్ణున్‌+ఎత్తి= (వంగి వందన 
మాచరిస్తున్న) కృష్ణుడిని లేవదీసి; అతండు= ఆ కృష్ణుడు; [ప్రాంజలియై ఉండన్‌= చేతులు కలిపి నమస్కరిస్తుండగా; 
అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌; 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనగా, ధర్మరాజు తొట్రుపాటుతో కృష్ణుడిని పైకెత్తి, అతడు చేతులు జోడించి ఎదుట నిలువబడగా 
అతడితో ఇట్టా అన్నాడు: 


క “ఇది యట్టిద మోసంబునం । బదిలుండ6 గా కేను మున్ను పదరినకతనన్‌ 
హృదయము గలంగిన, నా కె । య్యదియును దో(పమి, వికారి నైతి మహాత్మా! 105 


ప్రతిపదార్థం: మహాత్మా!= మహాత్ముడవైన శ్రీకృష్ణా!; ఇది అట్టిది+అ= ఈ విషయం అటువంటిదే; మోసంబునన్‌= ప్రమాదంతో; 
పదిలు(డన్‌= కుశలుడను (సమర్జుడను); కాక= కానందున; ఏను= నేను; మున్ను= ఇంతకుముందు; పదరిన కతనన్‌= 
తీరుమాలి వాగినందున; హృదయము; కల(గిన= కలత చెందినందున; నాకున్‌; ఎయ్యదియును తోయమి= ఏమి చేయుటకు 
తోచకపోయినందున; వికారిని+ఐతిన్‌= తబ్బిబ్బు అయిన మనస్సు కలవాడినయ్యాను. (ఏమియు తోచలేదనుట). 


తాత్పర్యం: మహాత్మా! ఆ పరిస్థితులు అటువంటివి. ప్రమాదవశాత్తు జాగరూకత లేనివాడను అయినందున 
ఇంతకుముందు నోటికి వచ్చినట్లు కారుకూతలాడినందున. నా మనస్సు కలతబారింది. అందువలన ఏమి చేయాలో 
మనస్సుకు రాక, పిచ్చివాడనై ఉన్నాను.” 
ఆ. “ఇట్టి నన్ను ననునయించి బోధించితి; | కరుణ పేర్మిం జేసి గారవమున 

నజ్ఞలైన మమ్ము నాపత్సయోనిధి | మును(గకుండ( గాచి తనఘమూర్తి!” 106 
ప్రతిపదార్థం: అనఘమూర్తి!= పాపరహిత స్వరూపుడా! కృష్ణా!; ఇట్టి నన్నున్‌= ఇటువంటి స్థితిలో ఉన్న నన్ను; అనునయించి= 
మంచిమాటలతో తేర్చి; కరుణ పేర్మిన్‌+చేసి= అతిశయమైన దయకలిగినవాడవగుటచేత; బోధించితివి= మంచిబుద్ది కలుగజేశావు; 


గారవమునన్‌= అభిమానం చూపుతూ; అజ్ఞాలు+ఐన మమ్మున్‌= తెలియనివారమైన మమ్ము; ఆపద్‌+పయోనిధిన్‌= కడగండ్ల 
మున్నీటిలో; మునుంగకుండన్‌; కాచితి(వి)= రక్షించావు. 


తాత్పర్యం: కలతచెంది ఉన్న నన్ను మంచి మాటలతో తేరుకొనేటట్లు చేసి, దయాపూర్ణమతితో హితాన్ని బోధించావు. 
అజ్ఞానులమైన మమ్ము ఆపదలనెడి సముద్రంలో మునిగిపోకుండా అభిమానంతో కాపాడావు. కృష్ణా! పుణ్యస్వరూపుడవు 
స్ట్‌ 


వ. అనియె, నప్పుడు వివర్ణంబగు వదనంబు వాంచియున్న వాసవిం జూచి, వాసుదేవుండు; 'నీ విట్లు విషణ్ణుండ 
వగుట గర్జంబుగా; దిమ్మేదినీపతి ముఖప్రసాదం బభినందించి యనుమతి వడసి చని, రాధేయ వధ 
విహారంబున నితనికిం బ్రియం బాపాదింతుగాక! యింక దడయ నేల? యని పలికి వెండియు. 107 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికాడు; అప్పుడు; వివర్షంబు+అగు= కళాహీనమై ఉన్న; వదనంబు= ముఖమును; వాంచి 
ఉన్న= వంచికొని ఉన్న; వాసవిన్‌= ఇంద్రుడి కొడుకైన అర్జునుడిని; చూచి; వాసుదేవుండు= కృష్ణుడు (ఇట్లా అన్నాడు); నీవు 
ఇట్లు; విషణ్టుండవు అగుట= దుఃఖీతుడవగుట; కర్ణంబుకాదు= తగినపని కాదు; ఈ+మేదినీ పతి= ఈ భూభర్త; ముఖ 
(ప్రసాదంబు= ముఖవికాసాన్ని; అభినందించి= కొనియాడి; అనుమతి పడసి= అంగీకారాన్ని పొంది; చని= యుద్దానికి పోయి; 
రాధేయవధ= కర్గుడిని చంపటం అనే; విహారంబునన్‌= (క్రీడోత్సవంతో; ఇతనికిన్‌= ధర్మరాజుకు; ప్రియంబు= ప్రీతి; 
ఆపాదింతు(వు)గాక!= కలుగచేయుదువు గాక!; ఇంకన్‌= ఇక; తడయన్‌+ఏల?= ఆలస్యం చేయటం ఎందుకు?; అని పలికి; 
వెండియున్‌= మరల. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 349 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా అన్నప్పుడు అర్జునుడు వెలవెలబోయిన ముఖాన్ని వాల్చి ఉన్నాడు. కృష్ణుడు ఆతడిని 
చూచి నీ విట్లా విషాదంతో ఉండటం కార్యం కాదు. ధర్మరాజు ప్రసన్నుడైనాడు. అతడిని అభినందించి, అనుమతిని 
పొంది, యుద్దానికి వెడలి, రాధేయుడిని చంపే యుద్దవీరవిహారాన్ని ప్రదర్శించి అతడికి సంతోషాన్ని కలిగించాలి 
సుమా! ఇంక ఆలస్యం ఎందుకు?’ అని పలికి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ఈతని నొవ్వం బల్కుటన, యీ దురవస్థకు వచ్చి తక్కటా! 
శాతమహాసి నీ నృపతి. జంపిన నెట్లగుదో? విపత్తికిం 
బాతకఘోరవృత్తికిని బాసితి దైవ మనుగ్రహించుటన్‌; 
నీ తెలి వాప్తబంధుజన నిర్మిత పుణ్యవిపాక మరునా!' 108 


ప్రతిపదార్థం: అర్జునా! ఈతని= ఈయనను (ధర్మజుడిని); నొవ్వన్‌= బాధపడేటట్సు; పల్కుటను+అ= పలుకటం చేతనే; 
అక్కటా!= అయ్యో!; ఈ దురవస్థకున్‌= ఈ దుస్థితికి; వచ్చితి(వి); శాత= మిక్కిలి పదునైన; మహా+అసిన్‌= పెద్ద ఖడ్గంతో; 

యఖ యా యలు రి 
ఈ నృపతిన్‌= ఈ రాజును; చంపినన్‌= చంపినట్టయితే; ఎట్టు+అగుదో?= ఏ గతికి వచ్చి ఉందువో గదా?; విపత్తికిన్‌= 
ఆపదలకు; పాతక ఘోర వృత్తికిన్‌= పాపభూయిస్టమైన దారుణమైన (ప్రవర్తనకు; దైవము; అనుగ్రహించుటన్‌= (ప్రసాదం 
చూపుట వలన; పాసితి(వి)= వైదొలగినావు; నీ తెలివి= నీవు చూపిన వివేకం; ఆప్రబంధుజన= నీకు కావలసిన దగ్గరి చుట్టాలచే; 
నిర్మిత= చెకూర్చబడిన; పుణ్యవిపాకము= సుకృతంయొక్క భాగ్యం. 


తాత్పర్యం: అర్జునా! ఈ ధర్మరాజు మనస్సు బాధపడేటట్టు మాట్లాడిన మాత్రాననే - అయ్యో! ఇంత దుఃఖస్థితికి 
వచ్చావే, పదునైన ఖడ్గంతో ఈయనను నీవు చంపి ఉంటే ఏ గతికి వచ్చి ఉందువో గదా! ఆ దేవదేవుడి అనుగ్రహం 
వలన, రానున్న కడగండ్లు తప్పించుకొన్నావు. ఘోరమైన పాప(ప్రవర్తనకు దూరమైనావు. ఈ సమయంలో నీవు 
చూపిన తెలివి నీ మేలుకోరే బంధువులు చేకూర్చి పెట్టిన పుణ్యపరిపక్వతయే సుమా!” 


వ. అనిన, నతండు గన్నీ రొలుక, నన్న పాదంబులపై( బడిన; నప్పాండవాగ్రజుండును బాష్పష్తావితముఖుం 
డగుచు నతనిమీ(ద నొటిగె; ని ట్లయ్యిరువురు నొండొరులం బట్టికొని యేడ్డి; రచ్యుతుం డుడుప నుడిగి, 
తత్కాలోపగత సముచిత పరిజనానీత జలంబుల ముఖప్రక్షాళనంబు సేసికొనిరి;ి తదనంతరంబ 
ధర్మనందనుండు దమ్మునిం గౌంగిలించుకొని మూర్చాఘ్రాణంబు సేసి, చిబునవ్వుతో 'మనల నింత వజచునే 
కర్ణుం?' డని పలికి, మటియును. | 109 


ప్రతిపదార్థం: అనినన్‌; అతండు= అర్జునుడు; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు జారగా; అన్న పాదంబులపైన్‌; పడినన్‌= పడగా; 
ఆ+పాండవ+అ(గ్రజాండు= ఆ ధర్మరాజు కూడా; బాష్పు= కన్నీటిచేత; ప్టావిత= తడుపబడిన; ముఖుండు+అగుచున్‌= 
ముఖము కలవాడగుచు; అతనిమీందన్‌= అర్జునుడిపై; ఒణుగెన్‌= (వ్రాలినాడు; ఇట్లు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ; ఒండొరులన్‌= 
ఒకరినొకరు; పట్టుకొని; ఏడ్చిరి; అచ్యుతుండు= కృష్ణుడు; ఉడుపన్‌= నివారించగా; ఉడిగి= దుఃఖించటం మాని; తత్కాల= 
అప్పుడు; ఉపగత= దగ్గరకు వచ్చిన; సముచిత= యోగ్యమైన; పరిజన+ఆనీత= సేవకులు కొనితెచ్చిన; జలంబులన్‌= నీళ్ళతో; 
ముఖ(ప్రక్షాళనంబు చేసికొనిరి= ముఖం కడుగుకొన్నారు; తదనంతరంబ= ఆ తర్వాత; ధర్మనందనుండు; తమ్మునిన్‌ 
కౌంగిలించుకొని; మూర్హ= నొసలు; ఆఘ్రాణంబు చేసి= మూచూచి; చిణునవ్వుతో; కర్టుండు; మనలన్‌; ఇంత పజచునె?= 
ఇంతగా బాధిస్తాడా?; అని పలికి; మజియునున్‌= ఇంకా (ఇట్లా అన్నాడు). 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా, అర్జునుడు కన్నీరు కారుస్తూ అన్న పాదాలమీద పడి నమస్కరించాడు. ఆ ధర్మరాజు కూడా 
కన్నీరునిండిన ముఖంతో అర్జునుడిమీద ఒరిగి, ఇరువురూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. కృష్ణుడు వారిని 
ఓదార్భగా శాంతించారు. ఆ సమయానికి అనుగుణంగా పరిచారులు తెచ్చిన నీటితో వారిరువురూ ముఖాలు 
కడిగికొన్నారు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకొని, నెన్నుదురును ఆని, చిరునవ్వుతో 'మనలను 
కర్ణుడు ఎంత గాసిపరచాడు?' అని పలికి మరల ఇట్లా అన్నాడు: 


విశేషం: సహజరీతిలో తిక్కన సాగించిన ఈ హావభావాభివర్లనం నాటకీయం; సహృదయం హృదయాహ్లోదకరం. 


©. “ఎల్లంజూడ, సిడము విల్లు నశ్వంబుల । సూతు( దునిమి, నన్ను నాతం డలవు 
నెటియ గెలిచె; నతని నీ విప్పు సంపక । యున్న నాకు బ్రదికి యుండ దగునె?' 110 


ప్రతిపదార్థం: ఎల్లన్‌+చూడన్‌= అందరూ చూడగా; సిడము= ధ్వజం; విల్లు అశ్వంబులన్‌; సూతున్‌= సారథిని; తునిమి= 
ముక్కలు ముక్కలుగా చేసి; నన్నున్‌; ఆత(డు= కర్టుడు; అలవు నెజయన్‌= ఖడ్గయుద్ద చాతుర్యం (ప్రకాశించేటట్టుగా; 

(3) nN > ౧ 
గెలిచెన్‌; అతనిన్‌; నీవు+ఇవ్లు; చంపక ఉన్నన్‌= చంపకుండా ఉంటే; నాకు (బ్రతికి యుండన్‌; తగునె?= ఉచితంగా ఉంటుందా? 
(జీవించి ఉండటం గౌరవ(ప్రదం కాదనుట). 


తాత్సర్యం: “అందరూ చూడగా నా రథధ్వజాన్నీ, విల్లునూ, గుర్రాలనూ, సారథినీ చంపి, కర్ణుడు తన నైపుణ్యం 
ప్రకాశించగా నన్ను గెలిచాడు; అతడిని నీ విప్పుడు చంపకపోతే నేను (బ్రదికి ఉండటం ఉచితమా?” 


చ. అనవుడు, నమ్మహీపతికి నర్దును డిట్లను; 'నే(డు కర్టు నే 

నని బడవైతు; నీయడుగు లాన! తదీయ సుహృద్గణంబుతో; 

విను మటు సేయ కే మగిడి వెల్వెలం బాజెడు మోముతోడు వ 

త్తునె? యిట కృష్ణసారథియు( దూలునై మానవిహీనవృత్తియై?' 111 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుతో; అర్జునుడు; ఇట్టు+అను= ఈ విధంగా 
అన్నాడు; నేంయ= ఈ దినం; అనిన్‌= యుద్దంలో; కర్షున్‌; నేను; నీ అడుగులు+ఆన!= నీ పాదాల సాక్షిగా; తదీయ= 
అతడియొక్క; సుహృద్‌= మనసు కలసిన (ఆప్తుల); గణంబుతోన్‌= వర్గముతోసహా; పడవైతున్‌= పడగొడతాను; విను; 
అటు+చేయక; ఏన్‌= నేను; వెల్వెల+పాణెడు= తెల్లబోయిన; మోముతోడన్‌; మగిడి= తిరిగి; వత్తునె?= వస్తానా?; ఇట= ఇక్కడ; 
కృష్ణ సారథియున్‌= కృష్ణుడిని సారథిగా గల్గిన ఈ అర్జునుడు; మానవిహీన వృత్తి ఐ= పరువు పోగొట్టుకొన్నవాడి చేష్టలతో, 
తూలునె?= దుఃఖిస్తూ వైదొలగి ఉంటాడా? 


తాత్సర్యం: ధర్మజుడి మాటలు విని అర్జునుడు ఇట్టా అన్నాడు: “ఈ దినం నేను యుద్దంలో నీ పాదాలసాక్షిగా 
కర్ణుడిని అతడి మిత్రబృందంతోసహా పడగొట్టుతాను. నీవూ వినుము. అట్టా చేయక వెలవెలపోయే మొగంతో మరలి 
మీ దగ్గరకు రాను. కృష్ణుడిని సారథిగాగల ఈ పారుడు మానహీనుడై తొలగిపోతాడా? 


వ. అని గోపాలదేవు నాలోకించి: 'నీ మనంబునం గర్టుండు దెగటాటి వలయు నని యించుక దలంపుము దాన 
నే నతని వధియింతు' ననిన, నమ్మహాత్తుం 'డట్టి పనికిం జాలుదు!' వని యుత్సాహదీప్తుండై పలుకుటయు6 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 351 


బార్జుండు నిజరథంబు సవిశేషకల్పితంబు సేయించి, రథ్యంబుల జలపాన ఖాద్యఖాదనంబులం బ్రబలంబులC 
గావించి పూన్పించి, యగ్రజు వీడ్కొని గమనోన్ముఖుం డగుటయు, నచ్యుతుం డవ్విభు వీక్షించి 'నీ తమ్మునిం 
గారుణ్యార్థ కటాక్షంబుల నిరీక్షింపుము; దీవనయిచ్చి పనుపు' మని చెప్పిన, నన్నరవరుండు గిరీటిం దిగిచి 
బిగియారు కౌంగిటం జేర్చి, 'నీవు కృష్ణుపనుపునం దగుమాటలాడి; తత్తెఅంగు నేనునుం దెలిసితి; నా 
యెటుంగమి నిన్నుం బలికిన పలుకులకు నుమ్మలింపకుమీ' యనుటయు, నతండు వికసితవదనుం డగుచు. 
దత్వాదద్వయంబు ఫాలంబు సో(కం బ్రణతుం డయిన; నమ్మానవపతి యెత్తి పునఃపునరాలింగనంబు సేసి, 
'కర్ణుని గెలువు విజయ! నీకు విజయంబు శాశ్వతం బయ్యెడు' మని దీవించిన నమ్మేటి మగండు 
నాటోపంబుగా 'దేవ! నిన్ను నొప్పించిన యప్పాపకర్ము మత్మార్ముకముక్త శిలీముఖంబులం బొలిపుచ్చి, యిదె 
వచ్చెద!’ ననుచు నంజలి పుటంబు నిటలంబునC గదియించి వీడ్కొనియె(; దదనంతరంబ దామోదరుండును 
నన్నరుండును నరదం బెక్కి యలరునుల్లంబులతో నరిగి శుభప్రదంబు లగు నిమిత్తంబులకుం బ్రమోదంబు 
నొందిరి; పదంపడి రాధేయ వధ ప్రకార చింతా క్రాంతుండైన గాండీవి తనువునం బ్రస్వేదకణమ్ములు గ్రమ్మినం 
గనుంగొని, కమలనాభుం డతని కిట్లనియె: 112 


ప్రతిపదార్థం: అని; గోపాలదేవున్‌= గోపాలునిరూపంలో ఉన్న ఆ దేవదేవుడిని; ఆలోకించి= సాభిప్రాయంగా చూచి; కర్గుండు; 
తెగటాణవలయును+అని= చచ్చిపోవాలని; నీ మనంబునన్‌; ఇంచుక= కాస్త; తలంపుము; దానన్‌= ఆ వాంఛా బలంతో; 
నేను+అతనిన్‌, వధింతున్‌, అనినన్‌; ఆ+మహాత్ముండు= ఆ మహామతి అయిన కృష్ణుడు; అట్టి పనికిన్‌; చాలుదువు= తగిన 
సామర్థ్యం కలవాడవౌతావు; అని; ఉత్సాహదీప్తుండు+ఐ= పట్టుదలతో తేజరిల్లీనవాడై; పలుకుటయున్‌= పలికినందున; పార్టుండు; 
నిజ= తనయొక్క; రథంబు; సవిశేష కల్పితము= కావలసిన హంగులన్నిటితో పూర్తి అయిన దానిగా; చేయించి; రథ్యంబులన్‌= 
గుర్రాలను; జలపాన= నీరు త్రాపుటచే; ఖాద్య= తినే గడ్డి మొదలగు వాటియొక్క; ఖాదన= తినిపించుటచేత; ప్రబలంబులన్‌= 
చేకూడిన ఉత్సాహం కలవిగా; చేసి; పూన్పించి= రథానికి కట్టించి; అ(గ్రజున్‌= అన్నను; వీడ్కొని= సెలవు తీసికొని; 
గమన+ఉన్ముఖుండు= ప్రయాణానికి సిద్దమైనవాడుగా; అగుటయున్‌= కాగా; (పనికి పూనించే ముందు గుర్రాలకు చేయవలసిన 
ఉపచారాల వర్లన గామీణవాసికి అలవియగు పనులు. ఇట్టి లోకపు తీరుతెన్నులు - తిక్కన రచనలకు సహజ శోభను 
కలిగిస్తాయి. కార్యాచరణ సరళిని పొలిపోకుండా చెప్పటం ఈయన ప్రత్యేకత); అచ్యుతుండు; ఆ+విభున్‌= ఆ రాజును 
ధర్మజుని; వీక్షించి= చూచి; నీ తమ్మునిన్‌; కారుణ్య= దయతో, ఆర్ర= నెమ్మయిన; కటాక్షంబులన్‌= (క్రీగంటి చూపులతో; 
నిరీక్షింపుము= చూడుము; దీవన ఇచ్చి; పనుపుము= పంపుము; అని చెప్పినన్‌; ఆ+నరవరుండు= ఆ మానవ శ్రేష్టుడు - 
ధర్మరాజు; కిరీటిన్‌= అర్జునుడిని; తిగిచి= దగ్గరికి లాగికొని; బిగియారు= గట్టి; కౌంగిటన్‌+చేర్చి; నీవు; కృష్ణుని; పనుపునన్‌= 
అనుమతితో; తగు మాటలు+ఆడితి(వి)= సమయోచితమైన పలుకులు పలికావు; ఆ+తెజంగున్‌= ఆ విధానాన్ని; నేనును 
తెలిసి(తిని)= తెలిసికొన్నాను; నా ఎణుంగమి= నేను (గహించకపోవటంవలన; నిన్నున్‌; పలికిన పలుకులకున్‌= అన్న 
మాటలకు; ఉమ్మలింపకుమీ!= నొచ్చుకొనవద్దు; అనుటయున్‌; అతండు= అర్జునుడు; వికసిత వదనుండు+అగుచున్‌= 
సంతోషంతో విప్పారిన ముఖం కలవాడై; తద్‌+పాదద్వయంబు= ఆయన కాళ్ళు రెండు; ఫాలంబు సోంకన్‌= నొసలు 
తాంకునట్టు; 'ప్రణతుండు+అయినన్‌= బాగుగా వంగి నమస్కరించినవాడు కాగా; ఆ+మానవ పతి; ఎత్తి; పునః పునః= మరల 
మరలా; ఆలింగనంబు చేసి= కౌగిలించుకొని; కర్టుని గెలువు(ము); విజయ!= అర్జునా!; (సార్థకనామం అయేటట్లుగా); నీకు; 
విజయము= గెలుపు; శాశ్వతంబు+అయ్యెడున్‌= విజయకీర్తి చిరస్థాయి కాగలదు అని; దీవించినన్‌; ఆ+మేటి మగండు= 
మొనగాడైన ఆ వీరుడు; ఆటోపంబుగాన్‌= సంబ్రమంగా; దేవా! నిన్నున్‌; నొప్పించిన= కష్టపెట్టిన; ఆ+పాపకర్ము= పాపపు 
పనులు చేసిన అతడిని; మత్‌+కార్ముక ముక్త= నా ధనుస్సునుండి వదలిపెట్టబడిన; శిలీముఖంబులన్‌= బాణాలతో; 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొలిపుచ్చి= చంపి; ఇదె వచ్చెదన్‌= ఇదిగో తిరిగి వస్తా; అనుచున్‌; అంజలి పుటంబులు= దొప్పగా చేయబడిన దోసిలిని; 
నిటలంబునన్‌= నొసట; కదియించి= చేర్చి; వీడ్కొనియెన్‌= సెలవుతీసికొన్నాడు; తదనంతరంబు+ఎక్కి= రథం ఎక్కి; 
అలరు= సంతోషంతో నిండిన; ఉల్లములతోన్‌= మనస్సులతో; అరిగి= పోయి; శుభప్రదంబులు+అగు= మంగళకరమైన, 
మంచిని సూచించే; నిమిత్తంబులకున్‌= శకునాలకు; (ప్రమోదంబున్‌+ఒందిరి= సంతోషించారు; పదంపడి= తరువాత; రాధేయ= 
కర్ణుడి; వధ(ప్రకార= చంపే విధానాన్ని గురించిన; చింతా(క్రాంతుండు+ఐన= యోచనతో నిండిన మనస్సు కలవాడైన; 
గాండీవి= గాండీవమును చేతబట్టిన అర్జునుడియొక్క; తనువునన్‌= దేహమునందు; ప్రస్వేదకణంబులు= చెమటబొట్టు; 
క్రమ్మినన్‌= అలముకొనగా; కనుంగొని= చూచి; కమలనాభుండు= కృష్ణుడు; అతనికిన్‌= ఆయనతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని కృష్ణుని చూచి అర్జునుడు 'నీ మనసులో కర్గుడు చావాలి అని కొద్దిగా సంకల్పించుము. దాని 
బలంతో నేను అతడిని సంహరిస్తాను” - అన్నాడు. శ్రీకృష్ణుడు “ఆ పనికి నీవు సమర్షుడవు' అని ఉత్సాహావేశంతో 
పలికాడు. అర్జునుడు తన రథాన్ని విశేషంగా సిద్దంచేయించాడు. గుర్రాలకు నీరు త్రావించి, కావలసిన దాణాలు 
పెట్టించి బలోపేతం చేయించాడు. ధర్మరాజును వీడ్కొని యుద్దానికి బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును 
చూచి సీ తమ్ముడిని దయా(ర్రమైన చూపులతో చూచి దీవించి పంపు'మన్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని 
దగ్గరకు లాగికొని, గట్టిగా కౌగిలించుకొన్నాడు. 'నీవు కృష్ణుడి అనుమతితో సముచితమైన మాటలు పలికావు. దానిని 
నేను తెలిసికొన్నాను. ఆ సంగతి తెలియక పూర్వం నిన్నన్న మాటలకు మనసులో బాధపడకుము' అని బుజ్జగించాడు. 
అర్జునుడు ముఖం వికసించగా అన్నగారి పాద పద్యాలకు నెన్నుదురు తాకగా నమస్కరించాడు. అతడిని ఎత్తి 
ధర్మరాజు కౌగిలించుకొని “విజయా! నీవు కర్గుడిని గెలువుము; నీకు విజయనామం శాశ్యతమౌతుంది' అని 
దీవించాడు. ధర్మరాజా! నిన్ను బాధించిన ఆ దుష్ట్రకర్ణుడిని నా బాణాలతో చంపి తిరిగి వస్తాను" అని అంటూ 
అంజలి ఘటించి సెలవుతీసికొని వెళ్ళాడు. ఆ తరువాత కృష్ణార్ణునులు రథమెక్కి, శుభశకునాలను గమనిస్తూ, 
సంతోషంతో ముందుకు సాగారు. అప్పుడు అర్జునుడు కర్ట్షుడిని వధించే వ్యూహాన్ని ఆలోచిస్తూండగా అతడికి 
ముచ్చెమటలు పట్టాయి. దానిని చూచి కృష్ణుడు ఇట్లా అన్నాడు. 


ఆ. ‘అమరులకు నజయ్యు లగువారి. బెక్కండ్ర । గెలిచి తీవు; నీకు గల యుదాత్త 
దివ్యబాణములు నుదీర్ణధనుర్వేద | కౌశలంబు బలము గలదె యెందు? 113 


ప్రతిపదార్థం: అమరులకున్‌= మరణంలేని దేవతలకు; అజయ్యులగు వారిన్‌= జయించ శక్యంగానివారిని; పెక్కం(డ్రన్‌= 
చాలామందిని; గెలిచితి+ఈవు= నీవు గెలిచావు; నీకున్‌+కల; ఉదాత్త= గొప్పవైన; దివ్యబాణములున్‌= దేవతలిచ్చిన అస్త్రములు; 
ఉదీర్ల= గొప్ప; ధనుర్వేద కౌశలంబు= విలువిద్య అందలి నేర్పు; బలము= సత్తువ; ఎందున్‌= ఎక్కడనైనా; ఎవరికైనా, కలదె?= 
ఉన్నదా?. 


తాత్సర్యం: దేవతలకే గెలువ నలవిగాని చాలామందిని నీవు ఓడించావు. దీనికి తోడు నీకు గల గొప్ప దివ్యబాణాలు, 
ధనుర్విద్యాపాటవం ఇంకవరికైనా ఎక్కడైనా కలవా? 


చ.  'అమరనదీతనూభవుండు, నస్త్రగురుండు భవన్మహాస్త్ర ది 
వ్యమహిమలో నడంగిరి జయద్రథు చా వధికాద్దుతంబు; మ 
ర్యమునన కాదు లోకముల నన్నిట నీ కదు రెవ్వ? రేలచి 
త్తమునం గలంక? యూటిడుము దర్పము నెక్కెడు నంతకంతకున్‌.” 114 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 353 
ప్రతిపదార్థం: అమరనదీ తనూభవుండు= గంగాతనయుడైన భీష్ముడు; అస్త్ర గురుండు= అస్త్రవిద్యాగురువైన ద్రోణుడు; 
భవత్‌+మహాస్త్ర= నీ యొక్క గొప్ప అస్త్రముల; దివ్యమహిమలోన్‌= దైవబలోపేతమైన గొప్పదనంతో; అడంగిరి= అణగిపోయారు; 
జయ(ద్రథుడి; చావు; అధిక+అద్భుతము= అత్యంత ఆశ్చర్యకరమైన విషయం; మర్యమునన కాదు= ఈ మానవలోకంలోనే 
కాదు- లోకములన్నిట; నీకు; ఎదురు+ఎవ్వరు?= ఎదుర్కొనే వారెవ్వరు?; చిత్తమునన్‌= మనస్సున; కలంక+ఏల?= వ్యాకులపాటు 
ఎందుకు?; ఊజడుము= తెప్పరిల్లుము; అంతకంతకున్‌= పోను పోను; దర్భము= నీ గర్వం; ఎక్కెడున్‌= పెంపొందుతుంది. 


తాత్సర్యం: 'భీష్మద్రోణులు నీ బలోపేతమైన ఆయుధప్రయోగ దక్షతలో రూపు లేకుండా పోయారు. ఆ జయ ద్రథుడి 
మరణం అత్యంత ఆశ్చర్యకరం. ఈ భూలోకంలోనే గాదు, అన్ని లోకాలలోను నిన్ను ఎదిరించేవారు 
ఎవ్వరున్నారు? ఇక దిగులుపాటెందుకు? మనస్సు చిక్కబట్టుకొని ఉత్సాహాన్ని పొందుము. పోను పోను నీ శౌర్యం 
ఎదిగిపోగలదు.” 


క, “బలమును శౌర్యము. దేజముం । గల డని కౌరవులు నమ్మి కర్ణుని నీతో 

దలపెట్టిరి; నీ బాణం । బులం గూలెడు నతడు; కీర్తి వొందెడు నిన్నున్‌. 115 
ప్రతిపదార్థం: బలమును= కండబలం; శౌర్యము= పరా(క్రమం; తేజము= ఇవి కలిగించే కాంతిరేఖలు; కల(డు+అని= కలిగి 
ఉన్నాడని; కౌరవులు; నమ్మి= ఆ విశ్వాసంతో; నీతోన్‌; కర్టుని;ి తలపెట్టిరి= ఎదుర్కొనటానికి సిద్దపరచారు; అతండు; నీ 
భాణంబులన్‌= నీ బాణాలచేత; కూలెడున్‌= చచ్చి నేలపై పడతాడు; నిన్నున్‌; కీర్తి పొందెడున్‌= పొందుతుంది. 


తాత్సర్యం: కర్గుడి బలపరాక్రమాలను, అతడు గడించిన ఖ్యాతిని కౌరవులు బాగా నమ్మి, నీతో తలపడటానికి 
అతడిని సిద్దం చేశారు. కాని, నీ బాణాహతికి అతడు కుప్పకూలిపోతాడు. నీకు కీర్తి కలుగుతుంది. 


క. కురుపతి యాశలు మాలంగ | దురమున రాధాతనూజు( దునుమాడి, జయ 
స్పురణంబున( గృతకృత్యత( । బొరయుము, నీవారు మోదమున౦ దేలంగన్‌.' 116 
ప్రతిపదార్థం: కురుపతి ఆశలు; మాలంగన్‌= తుదముట్టగా; దురమునన్‌= యుద్దంలో; రాధాతనూజున్‌= కర్గుడిని; తునుమాడి= 


చంపి; జయస్సురణంబునన్‌= జయం (ప్రకటితమయ్యేటట్టు; (దీనితో) నీవారు; మోదమునన్‌= సంతోషంతో; తేలంగన్‌= 
తృప్తిపడేటట్టుగా; కృతకృత్యతన్‌= అనుకొన్నపనిని నెరవేర్చుటతో; పొరయుము= (ప్రవర్తిల్లుము. 


తాత్సర్యం: నీ వారు సంతోషంతో తేలిపోయేటట్టు, దుర్యోధనుని ఆశలు వమ్ము అయ్యేటట్లు యుద్దంలో కర్లుడిని 
తుదముట్టింపుము. విజయము అందరికి తెలిసేటట్టు, అనుకొన్న పనిని సాధించావన్న సంతోషంతో (ప్రవర్తించుము.” 


వ. అని వెండియు. 117 


తాత్సర్యం: అని ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. 'కౌరవసైన్య మగ్గలము గాదె కడున్‌? భవదీయ సేన క 
వ్వారణకోటు లా తురగ వర్గము లా రథ సంచయంబు లా 
వీర భటావకుల్‌ బహుళ విక్రమకౌతుకి వైన నీ శరా 
సారములన్‌ బడల్పడ( గృశం బగు టిప్పుడు నీకు( దోంప దే? 118 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవ సైన్యము; భవదీయ సేనకున్‌= నీ సైన్యానికి; కడున్‌= మిక్కిలి; అగ్గలము కాదె?= అధికమైనది కాదా?; 
ఆ వారణ, కోటులు= ఆ ఏనుగుల గుంపులు; ఆ, తురగ, వర్గములు= ఆ గుర్రాల సమూహాలు; ఆ రథ సంచయంబులు= 
ఆ తేరుల సమూహాలు; ఆ వీర భట+ఆవళుల్‌= ఆ శూర సైనిక దళాలు; బహుళ విక్రమ= భిన్న భిన్న రీతులైన శౌర్య 
ప్రదర్శనకు; కౌతుకివి+ఐన= ఉత్సాహం చూపుతున్న; నీ శర+ఆసారమునన్‌= నీ అమ్ముల జడివానలో; బడల్పడన్‌= 
అలసిపోగా; కృశంబు+అగుట= క్షీణించిపోవటం; ఇప్పుడు; నీకున్‌ తోయపదే?= నీకు కనపడటం లేదా? 


తాత్సర్యం: కౌరవుల సేన నీ సైన్యంతో పోలిస్తే చాలా ఎక్కువైనదే కదా! అయినప్పటికిని తెరిపిలేని వానవలె 
కురిపించే నీ బాణాలతో రథగజ తురగాదులగు ఆ వైరి బలాలను అలయింపజేసి హీనపరచిన ఆ దృశ్యం ఇప్పుడు 
నీకు గోచరించటం లేదా?” 


క 'కురుసేనలకుం బతియై । సరిత్సుతు(డు పదిదినములు సమరము సేసెన్‌; 
శరమహిమ నతడు నీచే । స్థిర శరతల్ప గతు( డయ్యె ధీరవిచారా!' 119 


ప్రతిపదార్థం: ధీరవిచారా!= ధైర్యం ఆలోచించేవాడా! అర్జునా! కురుసేనలకున్‌; పతి ఐ= నాయకుడై; సరిత్‌+సుతు(డు= 
నదీపుత్రుడైన భీష్ముడు; పది దినములు; సమరము చేసెన్‌= యుద్దం చేశాడు; శరమహిమన్‌= నీ బాణశక్తి వలన; అతండు= 
భీష్ముడు; స్టిర= గట్టిదైన; శరతల్పగతు(డు= బాణాలతో ఏర్పాటైన మంచంమీద ఉన్నవాడుగా; అయ్యెన్‌= అయినాడు. 


తాత్సర్యం: భీష్ముడు కౌరవసేనకు అధ్యక్షుడై పదిరోజులు యుద్దం చేశాడు. చివరకు నీ బాణప్రయోగ ప్రభావంచేత 
అంపశయ్యమీద పరుండిపోయాడు. 


విశేషం: ఉ.వి. ప్రతిలోని 'పరిరక్షితుడైన సైన్యపాలు మిగిలినే?' అన్న పాఠం కంటె 'స్టిరశరతల్పగతు. డయ్యె ధీరవిచారా!' 
అనే పాఠాంతరమే యోగ్యమైనదని భావించి దానిని పాఠంగా స్వీకరించటమైనది. 


చ. “అతని శిఖండి బాణముల క ట్లెరసేసితి; ద్రోణునిం జమూ 
పతియు. జేసి. గౌరవ నృపాలకు6 డగ్గురుండున్‌ భవచ్చమూ 
పతి నడంగించెనే దివసపంచక, మమ్మెయి.. బోరి తావకా 
ప్రతిహత బాహురక్ష యిరువాంగును జూడదె పాండవోత్తమా!' 120 


~~ 


ప్రతిపదార్థం: పాండవ+ఉత్తమా!= పాండవులలో శ్రేష్టుడవైనవాడా! అర్జునా! అతనిన్‌= ఆ భీష్ముడిని; శిఖండి బాణములకున్‌; 
అట్టు= ఆ విధంగా; ఎర+చేసితి(వి= తిండి చేశావు (చంపినావు; కౌరవ నృపాలకు(డు= కౌరవరాజు దుర్యోధనుడు; 
ద్రోణునిన్‌; చమూపతియు(గన్‌= సైన్యాధిపతిగా; చేసెన్‌= చేసెను; ఆ+గురుండున్‌= ఆ గురువు కూడా; భవత్‌= నీ యొక్క; 
చమూపతిని= సేనానాయకుడిని; దివస పంచకము= ఐదు దినములు; ఆ+మెయిన్‌ పోరి= ఆ విధంగా పోరాడి; 
అడణించెనే?= అణచగలిగాడా?; తావక= నీ యొక్క; అ(ప్రతిహత= ఎదుర్కొన సాధ్యంకాని; బాహురక్ష= నీ భుజబలంవలన 
కలిగిన రక్షణను; ఇరువాంగును= ఉభయ పక్షాలును; చూడదె?= చూడటం లేదా? 


తాత్సర్యం: 'పాండవశ్రేష్టా! ఆ విధంగా భీష్ముడిని శిఖండి బాణాలకు ఆహారం చేశావు; ఆ తరువాత దుర్యోధనుడు 
ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా నియమించాడు. ఆ గురువు కూడా నీ సైన్యాధిపతి ధృష్టద్యుమ్నుడిని అణచగలిగాడా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 355 


ఇట్లు ఐదుదినాలు యుద్దం సాగింది. ఆ సమయంలో నీ భుజబలమువలన కలిగిన రక్షణను ఇరుపక్షాలూ 
గమనించలేదా?” 


క. “భీముని రణవిహరణ ము । ద్దామం బగు టెల్ల నీదు దర్పంబున( గా 
దే! మాటు లేని భవద । స్తామేయబలంబు దెలియు నంతయు నాకున్‌.’ 121 


ప్రతిపదార్థం: భీముని; రణవిహరణము= యుద్దవిహారం; ఉద్దామంబు+అగుట, ఎల్లన్‌= భయంకరం కావటం అంతా; నీదు 
దర్సంబునన్‌ కాదే!= నీ పరాక్రమం వలననే కదా!; మాజులేని= తిరుగులేని; భవత్‌= నీ యొక్క; అస్త్ర+అమేయ బలంబు= 
అస్త్రాల అపరిమితమైన శక్తి అంతయున్‌; నాకున్‌ తెలియున్‌= నాకు బాగా తెలుసును. 


తాత్సర్యం: భీముడు అట్లా వీరవిహారం చేసి భయంకరుడు కావటం అంతా నీపరా(క్రమ ప్రభావమే కదా! సాటిలేని 


నీ అస్త్రశక్తి అంతా నాకు బాగా ఎరుక. 


వ. 'కృపాశ్వత్థామ కృతవర్మ కర్ణశల్యులు నీచేతం బోయెడువారు 'కృపాశ్వత్థామల దెసం గృప సేసితేనియుం 
జంపక గెలిచి విడువుము; చుట్టం బని యరవాయి గొనుట కర్ణంబుగాదు, గృతవర్మను సమయింపుము; 
శల్యుండు మేనమామ యైనను బగవారిం గూడి పరాక్రమించు చున్నవాండు గావున నతని వధించుట 
పాపం బని తలంపవలదు; కర్ణుండు జతుగృహదాహంబును గపటద్యూతోత్సాహంబును లోనుగా గల 
దుర్యోధను దుర్వయంబులకు మూలం; బట్లుగాక జూదంబునప్పుడా సభలోన ద్రౌపది నుద్దేశించి 
యప్పాపాత్తుండు. 122 

ప్రతిపదార్థం: కృప; అశృత్తామ; కృతవర్మ; కర్ణ శల్యులు= నీచేతన్‌; పోయెడువారు= చనిపోతారు; కృప, అశృత్తామల; దెసన్‌= 
పట్ట; కృపచేసితి+ఏనియున్‌= దయదలచినట్టయితే; గెలిచి= ఓడించి; చంపక విడువుము= చంపకుండా వదలివేయుము; 
చుట్టంబు+అని; అరవాయి గొనుట= సంకోచపడుట; కర్ణంబు కాదు= కార్యాచరణ విధానం కాదు; కృతవర్మను; సమయింపుము= 
చంపుము; శల్యుండు (నీకు) మేనమామ; ఐనను= అయినప్పటికి; పగవారిన్‌+కూడి= శత్రువులతో చేరి; పరాక్రమించుచున్నవాడు; 
కావునన్‌; అతనిన్‌; వధించుట= చంపటం; పాపంబు+అని= పాపమని; తలంపవలదు= అనుకొనవద్దు; కర్షుండు; జతుగృహ 
దాహంబునన్‌= లక్కఇల్లు కాల్చివేయటాన్ని; కపటద్యూత= వంచనతో కూడిన జూదపు ఆట; ఉత్సాహంబును= (ప్రోత్సాహపరచటం; 
లోనుగాన్‌+కల= మొదలైన; దుర్యోధను= దుర్యోధనుడి; దుర్మయములకున్‌= చెడ్డపనులకు; మూలంబు= ఆధారభూతుడు; 
అట్లున్‌+కాక= అంతేకాకుండా; జూదంబు+అప్పుడు= జూదమాడుతున్నప్పుడు; ఆ సభలోనన్‌; (ద్రౌపదిన్‌; ఉద్దేశించి= గురించి; 
ఆ+పాపాత్ముండు= ఆ దుష్టుడు (కర్ణుడు). 


తాత్సర్యం: 'అర్జ్హునా! నీ చేత కృపాచార్యుడు, అశ్వత్థామా, కృతవర్మా, కర్షుడూ, శల్యుడూ చావగలరు. నీవు 
జ లయ. ac) 

కృపాశ్వత్భామల మీద జాలిచూపితే వారిని చంపకుండా ఓడించి వదలిపెట్టుము. చుట్టమని సందేహించటం కార్యం 

కాదు. కృతవర్మను చంపుము; శల్యుడు మీకు మేనమామ అయినా శత్రుపక్షాన పరా(క్రమిస్తున్నాడు కాబట్టి అతడిని 

చంపటం పాపంకాదు. ఇక కర్షుడా - లక్కయింటిని కాల్చటం, మాయాద్యూతానికి ప్రోత్సహించటం మొదలైన, 

దుర్యోధనుడి చెడ్డపనులన్నింటికి మూలకారకుడు. అంతేకాక జూదపుసభలో ద్రౌపదిని గురించి ఆ పాపాత్ముడైన 

కర్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


క 'లేరిచట మగలు నీకును; । వీరలు జూదమున నోడి విడిచిరి నిన్నున్‌; 

వారిజలోచన! నీపై( । గూరిమి గలమగని వెదకికొను మొరు' ననండే! 123 
ప్రతిపదార్థం: వారిజలోచన!= తామరలవంటి కన్నులు కలదానా!; నీకును= నీకు; ఇచట; మగలు= భర్తలు; లేరు; వీరు= 
నీ భర్తలైన పాండవులు; జూదమునన్‌; ఓడి; నిన్నున్‌; విడిచిరి= వదలిపెట్టారు; నీపైన్‌; కూరిమి= (పేమ; కలమగనిన్‌; ఉన్న 
మగడిని; ఒరున్‌= ఇంకొకరిని; వెదకికొనుము!= చూచుకొమ్ము; అనడే= అని అనలేదా? 


తాత్పర్యం: “వీరు నిన్ను జూదంలో ఓడిపోయి వదలివేసినారు. ఇక ఇక్కడ నీకు భర్తలు లేరు. పద్మాలవంటి కన్నులు 
గలదానా, నీపై ప్రీతి, అనురాగం గలిగిన ఇంకొక మగడిని వెతకి చేపట్టుము అని ఆ కర్గుడు అనలేదా? 


తే. “ఏను సంధికి. బోయిన. దాను ధార్త । రాష్ట్ర మానసముల( బగ రాజం బెట్టి 

నన్ను! బట్టింపం జూడ(డె? యెన్న( డైన । నాదికారణ మతండ మీయాపదలకు. 124 
ప్రతిపదార్థం: ఏను= నేను; సంధికిన్‌+పోయిన= రాజీ కుదర్భటానికి రాయబారం పోయినప్పుడు; తాను= రాధేయుడు; 
ధార్తరాష్ట్ర మానసములన్‌= ధృతరాష్ట్ర పుత్రుల మనస్సులలో; పగ= పగను; రా(జన్‌+పెట్టి= మండేటట్టు చేసి; నన్నున్‌; 
పట్టింపన్‌= బంధించేటట్టు; చూడ(డె?= (ప్రయత్నించలేదా?; ఎన్నండైనన్‌= ఎప్పుడైనా గాని; మీ ఆపదలకున్‌; అతండు= ఆ 
కర్గ్టుడే; ఆదికారణము= మూలకారణం. 


తాత్సర్యం: నేను సంధికొరకు వారి ఆస్థానానికి పోయినప్పుడు, ధృతర్మాష్టుడి పుత్రుల హృదయాలలో పగ రగుల్కొల్సి 
నన్ను బంధించటానికి కూడా అతడు ప్రయత్నించలేదా? ఏ కష్టం మీకు సంభవించినా దానికి మూలకారణం ఆ 
కర్ణుడే. 


చ. వినుము! సుభద్ర పట్టి బలు విల్‌ మును వంచన వాండు డాసి త్రుం 

చిన, మటి కాదె యందటును జేరి వధించుట? యా పరాభవం 

బనలమ పోలె నున్నది యహర్షిశముం బరితాపకారి యై 

మనమున నస్త్రవృష్టి నది మాన్సుము, బంధులు మోద మందంగన్‌. 125 
ప్రతిపదార్థం: వినుము; మును= పూర్వం; వంచనన్‌= మోసంతో; వాండు= ఆ కర్టుడు; డాసి= సమీపించి; సుభద్ర పట్టి= 
అభిమన్యుడి; బలువిల్‌= శక్తిమంతమైన ధనువును; (త్రుంచినన్‌= విరుగగొట్టినందున; మణి కాదె= అందువలనే కదా; 
అందబును చేరి= అందబును చుట్టిముట్టి; వధించుట= చంపటం (జరిగింది?); ఆ పరాభవంబు= ఆ అవమానం; 
మనమునన్‌= మనస్సులో; అహర్షిశమున్‌= పగలు రాత్రులు; అనలము+అ పోలెన్‌= నిప్పు మాదిరిగా; పరితాపకారి ఐ= 
వ్యథను కలిగిస్తున్నదై; ఉన్నది= రేగుతున్నది; అస్త్ర వృష్టిన్‌= బాణాలనే వానతో; అది= దానిని; బంధులు= చుట్టాలు; 
మోదము+అందంగన్‌= సంతోషించేటట్టు; మాన్సుము= ఆర్పివేయుము. 


తాత్సర్యం: “ఇది బాగా వినుము. వంచనతో ఈ కర్లుడు దొంగచాటుగా ఆ అభిమన్యుని పద్మవ్యూహారంభంలో 
సమీపించి ఆయన శక్తిమంతమైన ధనుస్సును విరగ్గొట్టినందువలననేకదా - అందరూ ఆయనచుట్టూ మూగి 
చంపగలిగారు! ఆ అవమానం మనస్సులో చేరి ఎడతెరిపి లేకుండా ఆరని నిప్పువలె నొప్పిస్తున్నది. ఇక చుట్టాలు 
సంతోషించేటట్టు ఆ అగ్నిని బాణాలనే వానతో ఆర్సివేయుము. 


కర్ణపర్వనము - తృతీయాశ్వాసము 357 
ac] 
విశేషం: అలంకారం: ఉపమా, రూపకములు. 


క  'ఆ సభ నా దుష్టాత్ముడు । సేసిన దురయము సూచి, చిత్తమున గడున్‌ 

నోసిన బంధులు వానిని । గాసిగ గ్రద్దగమి దొలువ( గనుంగొని వలదే! 126 
ప్రతిపదార్థం: ఆ సభన్‌; ఆ దుష్టాత్ముండు= దుష్ట్రబుద్దిగల కర్టుడు; చేసిన; దుర్మ్భయము= అన్యాయాన్ని; చూచి= గమనించి; 
చిత్తమునన్‌= మనస్సులో; కడున్‌= మిక్కిలి; నోసినన్‌ బంధులు= నొచ్చిన చుట్టాలు; వానినిన్‌; (గ్రద్దగమి= (గ్రద్దల గుంపు; 
గాసిగన్‌= బాధపడేటట్టు; తొలువన్‌= చీల్చివేయటం; కనుగొన వలదే!= చూడాలిగదా! 


తాత్సర్యం: ఆ సభలో ఆ పాపాత్ముడైన కర్షుడు చేసిన దుశ్చేష్టలను చూచి ఆప్తబంధువులు మనస్సులో చాలా 
బాధపడ్డారు. వాళ్ళంతా వాడి దేహాన్ని (గ్రద్దలగుంపు చుట్టూమూగి వాటి పదునైన ముక్కులతో చీల్చి ముక్కలు 
చేయటం చూడాలి గదా! (కసిదీరే మాటలు) 


వ.  'వాండు వడినం దక్కటి రాజులుం గౌరవులు నీకు మొనకట్ట' రని చెప్పె; నిట్లు సెప్పుచు, సమర స్థలంబున 
కనతి దూరంబుగా( జని యట్టిత్తి చూచి, కర్ణుండు సంగరంబు సేయు సంరంభం బుగ్గడించి, యగ్గాండీవికిం 
జూపి పుండరీకాక్షుండు వెండియు. 127 


ప్రతిపదార్థం: వాండు= ఆ కర్లుడు; పడినన్‌= చనిపోగానే; తక్కటి రాజులు= మిగిలి ఉన్న ఇతర రాజులు; కౌరవులు; నీకున్‌; 
మొన కట్టరు= (సైన్యాలను సమకూర్చుకొని, వ్యూహాలుపన్ని నిన్ను ఎదుర్కొనేందుకు) ఉత్సహించరు; అని చెప్పెన్‌= అని 
కృష్ణుడు (అర్జునుడితో) చెప్పాడు; ఇట్లు చెప్పుచున్‌= ఈ విధంగా చెప్పుతూ; సమర స్థలంబునకున్‌= యుద్దభూమికి; అనతి 
దూరంబుగాన్‌= కొంత దూరంగా; చని; అణ్టు+ఎత్తి చూచి= మెడ (తల) ఎత్తి చూచి; కర్టుండు; సంగరంబు చేయు= యుద్దం 
చేస్తున్న; సంరంభంబు= ఆటోపాన్ని; ఉగ్గడించి= ఎరిగించి; ఆ+గాండీవికిన్‌ చూపి= ఆ అర్జునుడికి చూపి; పుండరీకాక్షుండు= 
తెల్లతామరలవంటి కన్నులుగల కృష్ణుడు; వెండియున్‌= ఇంకను (అన్నాడు). 


తాత్సర్యం: కర్షుడు మరణిస్తే మిగిలినరాజులూ, కౌరవులూ ఉత్సాహంతో నీ కెదురుగా వ్యూహం పన్ని నిలువలేరు”. 

అని ఇట్టా చెప్పుతూ యుద్దస్థలానికి కొద్ది దూరంగా చేరి, మెడలు సాచి చూచి, కరుడు యుద్దంచేసే ఆటోపాన్ని 
౧ PP లు (ac) (©) 

గురించి చెప్పి, అర్జునుడికి చూపి, కృష్ణుడు ఇంకా ఇట్టా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “కేతనము రథము(దురగ । వ్రాతముం బొడిచేసి, నీ శరంబులం గర్జున్‌ 
వే తునిమిన( గని, శల్యు(డు | వాతెటి యెండంగ( బాఅవలదె కిరీటీ! 128 


ప్రతిపదార్థం: కిరీటీ!= అర్జునా!; నీ శరంబులన్‌= నీ బాణాలచేత (కర్ణుని); కేతనము= టెక్కెం; రథము; తురగ (వాతమున్‌= 
గుర్రాలగుంపును; పొడి చేసి= నామరూపాలు లేకుండా దుమ్ము చేసి; కర్టున్‌+వే= కర్గుడిని త్వరగా; తునిమినన్‌= ముక్కలు 
ముక్కలుగా చేసి చంపివేయగా; కని= చూచి; శల్యుండు= కర్గుడి సారథియైన శల్యుడు; వాతెణ= పెదవులు; ఎండంగన్‌= 
ఎండిపోగా; పాణవలదె!= పరుగెత్తిపోవాలిగదా! 


తాత్సర్యం: నీ బాణాలతో ధ్వజాన్నీ, తేరునూ, గుర్రాలసమూహాన్ని నుగ్గునుగ్గు చేసి, వెంటనే ఆ కర్లుడిని 
ముక్కలుగా చేయటం చూచి, సారథి శల్యుడు తన పెదవుల తడి ఆరిపోగా పరుగెత్తిపోవాలిగదా! 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. పూనిక నెజపి, శోకం బుజ్జగించి, లోకంబు సంస్తుతింప సుఖివి గొమ్మనినం బ్రముదిత హృదయుండై.' 129 


ప్రతిపదార్థం: పూనికన్‌= పట్టుదలను; నెజపి= సాగించి; శోకంబు; ఉజ్జగించి= పోద్రోసి; లోకంబు= ప్రపంచం; సంస్తుతింపన్‌= 
కొనియాడగా; సుఖివి కమ్ము; అనినన్‌= అని కృష్ణుడనగా; ప్రముదిత= సంతోషించిన; హృదయుండు+ఐ= మనస్సు కలవాడై. 


తాత్సర్యం: ప్రయత్నించి శోకంమాని, లోకం కీరించేటటు సుఖివి కమ్ము అని కృష్ణుడు అనగా అర్హునుడు 
అవి ల. (ac) జ 
సంతసించిన మనస్సుతో (ఇట్టా అన్నాడు). 


శా. “నీ తోడ్పాటున నే. ద్రివిష్టపముల న్లెల్వంగ నూ(కింతు; నా 

చేతం గర్జుండు రూపు మాలి చను; మెచ్చింతున్‌; ననుం జూడుమీ 

దైతేయాంతక!' యంచు శేషనిభ హస్తం బుద్దతిం జాంచి, ని 

ర్టూతారాతిబలుండు పుచ్చికొనియెన్‌ దుర్జాంత కోదండమున్‌. 130 
ప్రతిపదార్థం: దైతేయ+అంతక!= రాక్షసులను సంహరించేవాడా - కృష్ణా!; నీ తోడ్పాటునన్‌= నీ సహాయంతో; ఏన్‌= నేను; 


త్రివిష్టపములన్‌= మూడులోకాలను; గెల్వంగన్‌; ఊ(కింతు= ప్రయత్నిస్తాను; నాచేతన్‌; కర్ణుడు; రూపుమాలి= ఆకారం చెడి; 
చనున్‌= పోవును; మెచ్చింతున్‌= మెప్పిస్తాను; ననున్‌= నన్ను; చూడుమీ; అంచున్‌= అంటూ; శేషనిభ= ఆదిశేషుడివంటి; 


హస్తంబు= చేతిని; ఉద్దతిన్‌= గర్వంతో; చాచి; నిర్జూత= అణచివేయబడిన; అరాతిబలుండు= శత్రువుల బలం కలవాడు; 
దుర్దాంత= అజేయమైన; కోదండమున్‌= ధనువును; పుచ్చికొనియెన్‌= చేపట్టాడు. 


తాత్సర్యం: రాక్షససంహారా! నీ ఆదర సహకారాలతో మూడు లోకాలను జయించేందుకు ఉత్సాహపడుతున్నాను; 
మీ ప్రశంసలకు పాత్రమయ్యేటట్టు ఆ కర్గుడు ఆకారమే లేకుండా పోతాడు. ఇదిగో! శౌర్యదీప్తంగా ఉండే నన్ను 
బాగా చూడుము” అంటూ తన బలంతో శత్రువులను రూపుమాపిన ఆ గాండీవి అపజయమెరుగని తన ధనుస్సును 
చేత పట్టుకొన్నాడు. 


అర్జునుడు కృష్ణుని వాక్యంబులచే( గర్జుని వధ కుత్సహించుట (సం. 8-52-11) 


వ. ఇట్లు గాండీవం బెత్తి యెక్కువెట్టి, యన్నరుండు 'నే(డు నా బాణంబులు బాణాసనంబును నరదంబునుం 
జూచి సుయోధనుండు శకునిచేతి యడ్డసాళ్ళును పలకయు నమ్మండపంబును దలంపవలయు దన నమ్మిన 
బంటైన కర్టుండు నే నేయు తూపుల తాంకున రూ పడంగినం గని, యవ్వెంగలి దాను విదురుబుద్ది వినమికి 
వగం బొందవలయు; ధృతరాష్తుండు దనకుం గార్యదర్శనంబు లేమి యుగ్గడించి తన్నుం దాన 
నిందించుకొనవలయు; నతండు గొడుకుల దెసను వారు రాజ్యంబుదెసను విగతాశులు గావలయు' నని 
పలికి, మటియును. 131 

ప్రతిపదార్థం: ఇట్టు; గాండీవంబు; ఎత్తి= ఎత్తుకొని; ఎక్కుపెట్టి= నారి మొదలగువాటిని సిద్ధంచేసి; ఆ+నరుండు= ఆ 

అర్జునుడు (అన్నాడు); నేడు; నా బాణంబులు; నా బాణాసనంబును= విల్లును; అరదంబును= తేరును; సుయోధనుండు= 


దుర్యోధనుడు; చూచి; శకునిచేతి= శకుని చేతిలోని; అడ్డపాళ్ళును= పాచికలను; పలుకయున్‌= చదరంగపు చెక్కను; ఆ 
మండపంబును= జూదమాడిన వేదికను; తలంప వలయున్‌= తలచుకొనాలి; తన నమ్మిన బంటైన= తనకు విశ్వాసపాత్రుడైన 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 359 
సేవకుడైన కర్షుడు; నేన్‌= నేను; ఏయు తూపుల= వదలే బాణాలయొక్క; తాంకునన్‌= తాకిడిచేత; రూపడంగినన్‌= రూపు 
మాసిపోగా; కని= చూచి; ఆ+వెంగలి= ఆ వెర్రివాడు; తాను; విదురుబుద్దిన్‌= విదురుడు చెప్పిన హితమును; వినమికిన్‌= 
వినకపోయినందుకు; వగన్‌ పొందవలయున్‌= దుఃఖించాలి; ధృతరాష్టుండు; తనకు; కార్యదర్శనంబు= జరిగే విషయాలను 
చూడగలగటం; లేమి= లేకపోవటం; ఉగ్గడించి= తెలియజేసి; తన్నున్‌, తాను= తనను తాను; నిందించుకొనవలయున్‌; 
అతండు= ధృతర్నాష్ట్రుడు; కొడుకుల దెసను= కొడుకుల పట్ట; వారు; రాజ్యంబు దెసను= రాజ్య విషయంలోను; విగత+ 
ఆశులు= కోల్పోయిన ఆశలు కలవారు కావలయున్‌; అని పలికి; మజీయును. 


తాత్సర్యం: ఈ విధంగా గాండీవాన్ని ఎత్తి ఎక్కుపెట్టి అర్జునుడు ఇట్లా అన్నాడు: “ఈనాడు నా బాణాలను, 
విల్లును, రథాన్ని చూచి, దుర్యోధనుడు శకునిచేతిలోని పాచికలను, పలకను, ఆ జూదమాడిన మంటపాన్నీ 
గుర్తుచేసుకోవాలి. తనకు నమ్మినబంటైన కర్ణుడు నా బాణాలకు చనిపోగా చూచి, ఆ వెర్రివాడు విదురనీతి 
విననందుకు దుఃఖించాలి. ధృతరాష్టుడు తనకు ముందుచూపు లేదని వాపోయి తనను తాను నిందించుకోనాలి. 
ధృతరాష్టుడు కొడుకులమీద ఆశలను, కౌరవులు రాజ్యంమీది ఆశలను వదలుకొనాలి అని, మరల (ఈ విధంగా 
పలికాడు). 


ఆ. రాజరాజు బాసి రాజ్యసంపద ధర్మ । తనయు. జేరుపెంపు దారు దెలియ 

గాంచి, సాత్యకియును గవలును భీముండు । గారవించువారు గాక నన్ను.’ 132 
ప్రతిపదార్థం: రాజ్యసంపద= రాజ్యలక్ష్మి రాజరాజున్‌= దుర్యోధనుడిని; పాసి= వదలి; ధర్మతనయున్‌; చేరుపెంపు= చేరగా 
కలిగిన అతిశయాన్ని; తారు= తాము; తెలియన్‌+కాంచి= తెలిసేటట్టు చూచి; సాత్యకియును; కవలును= నకుల సహదేవులు; 
భీముండు; నన్నున్‌; గారవించువారుగాక!= గౌరవించేవారు అగుదురుగాక! 


తాత్పర్యం: రాజరాజును రాజ్యసౌభాగ్యం విడిచిపెట్టి ధర్మరాజును చేరి, ఆయన ఉన్నతిని అతిశయింపజేయగా 
చూచి, సాత్యకీ, నకుల సహదేవులూ, భీముడూ నన్ను ఇంకా ఎక్కువగా గౌరవిస్తారు. 


క “సుర గరుడోరగ విద్యా । ధరాది భూతములు సూతతనయుని నేం డే 
బొరి పుచ్చిన నను బొగడుచు । నరుగుంగా కునికిపట్ల కంబుజనాభా!” 133 


ప్రతిపదార్థం: అంబుజనాఖా!= కృష్ణా!; సుర. గరుడః ఉరగ; విద్యాధర; ఆది= మొదలగు; భూతములు= దైవాంశతో 
పుట్టినవారు; సూతతనయునిన్‌= కర్గుడిని; నేడు; ఏన్‌= నేను; పొరిపుచ్చంగన్‌= చంపగా; ననున్‌; పొగడుచున్‌= అభినందిస్తూ; 
ఉనికి పట్లకున్‌= తమ తమ నివాసాలకు; అరుగున్‌ గాక= పోదురుగాక. 


తాత్సర్యం: పంకజనాభా! కర్ణుడిని ఈ దినం నేను చంపివేయగా చూచి, వివిధ దేవగణాలు నన్ను కొనియాడుతూ 
తమతమ స్థానాలకు మరలిపోవుదురు గాక! 


వ. అనియిట్లు సల్లాపంబు సేయుచుం, గృష్టార్డునులు; నిజ సేన( జేరి; రంతకు మున్న యిరువా(గునం జేయంగల 
దొరలు దలపడినం బోరు ఘోరం బయ్యె; నందు. 134 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అని; కృష్ణార్ణునులు; ఇట్టు= ఈ రీతిగా; సల్హాపంబు= పరస్పర మధుర సంభాషణ; చేయుచున్‌; నిజసేనన్‌= 
తమ సైన్యాన్ని; చేరిరి; అంతకుమున్న= దానికి ముందే; ఇరువాంగునన్‌= ఉభయ సైన్యాలలో; చేయంగల దొరలు= సమర్ధులైన 
నాయకులు; తలపడినన్‌= ఎదుర్కొనగా; పోరు= యుద్దం; ఘోరంబు+అయ్యెన్‌= దారుణరూపం తాల్చింది; అందున్‌= ఆ 
యుద్దంలో. 


తాత్సర్యం: ఈ విధంగా కృష్ణార్ణునులు మాట్టాడుకొంటూ తమ సేనను సమీపించారు. అంతకు ముందే రెండువైపుల 
వారిలో వీరులైన దొరలు పరస్సరం యుద్దానికి పూనుకొనగా పోరు భయంకరంగా సాగుతూ ఉన్నది. అందులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. కర్టుసూనులలో నొకం డుత్తమౌజుని చేత(। జచ్చుటయు, శోకాతురుండు€ 
గ్రోధదీప్తుండు నగుచు( గర్జు( డాతని । తురగ కేతనముల( దునుము నాతం 
డడిదంబు సేకొని యరదంబు డిగి కృపా । చార్యు రథ్యంబుల( జంపి భీష్మ 
వైరి తేరెక్కె నాశారద్వతుం డట్లు | విరథు( డయ్యును బలువిడి. గడంగ 


ఆ. నత(డు పాదచారి యని యా శిఖండి య । వ్విప్రు నేయ డయ్యె; వేగ మెయ్టు 
ద్రౌణి యతని దన రథంబుపై నిడికొని ।; యనికి( దొలంగి చనియె మనుజనాథ! 135 


ప్రతిపదార్థం: మనుజనాథ!= (ప్రభూ!; కర్షు సూనులలోన్‌= కర్టుడి కుమారులలో; ఒకండు; ఉత్తమౌజుని చేతన్‌; చచ్చుటయును; 
కర్ణుడు; శోక+ఆతురుండు= దుఃఖంతో ఉద్విగ్నుడై; (క్రోధ= పగసాధింపుబుద్దితో; దీప్తండు= వెలుగుతున్నవాడు; అగుచున్‌; 
ఆతని; తురగ కేతనములన్‌= గుర్రాలను, టెక్కెములను; తునుమన్‌= ఖండించగా; ఆతండు= ఆ ఉత్తమౌజుడు; అడిదంబు= 
ఖడ్గాన్ని; చేకొని= చేబూని; అరదంబు డిగి= తేరు దిగి; కృపాచార్యుడి; రథ్యంబులన్‌= గుర్రాలను; చంపి; భీష్మవైరి= శిఖండి; 
తేరు ఎక్కెన్‌; ఆ శారద్వతుండు= ఆ కృపుడు; అట్టు; విరథుండు+అయ్యును= తేరు లేక పాదచారి అయి కూడ; బలువిడిన్‌= 
వేగంగా; కడంగన్‌= (యుద్దానికి) పూనుకోగా; అత(డు; పాదచారి అని= కాలినడక ఉన్నవాడని; ఆ శిఖండి; ఆవిపున్‌= ఆ 
బ్రాహ్మణుడిని, కృపుడిని; ఏయండు+అయ్యెన్‌= దెబ్బవేయడయ్యె; వేగము= త్వర; ఎయ్బి= పొంది; (ద్రౌణి= (ద్రోణుడి కుమారుడు 
- అశ్షత్త్థామ; అతనిన్‌= అతడిని; తన రథంబుపైన్‌= తన తేరుమీద; ఇడికొని= ఎక్కించుకొని; అనికిన్‌= యుద్దంనుండి; 
తొలంగి చనియెన్‌= వైదొలగిపోయాడు. 


తాత్సర్యం: కర్షుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో చచ్చాడు. అందుకు అతడు శోకం పొందినా, వెంటనే 
(కోధాతిశయంతో అతడి గుర్రాలనూ, టెక్కాన్నీ నరికివేశాడు. ఉత్తమౌజుడు కత్తి చేపట్టి, రథం దిగి నడుస్తూ 
కృపాచార్యుడి రథపు గుర్రాలను చంపాడు. ఆ పైన శిఖండియొక్క రథాన్ని ఎక్కాడు. కృపాచార్యుడు విరథుడై కూడ, 
వేగంగా నడుస్తూ యుద్దానికి పూనుకోగా, అతడు పాదచారి అని, శిఖండి అతడిని బాణాలతో కొట్టలేదు. అప్పుడు 
అశృత్తామ కృపాచార్యుడిని తన రథంమీద కెక్కించుకొని రణరంగంనుండి తొలగిపోయాడు. 


వ. అట్టియెడ. 136 


తాత్సర్యం: ఆ సయమంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 361 


చ. అనిలసుతుండు తీవ్రవిశిఖాంశులు పర్వంగ నేచి, యంబరం 
బు నడుమ? దేజరిల్లు రవి. బోలెడు వే(డిమి కోహటించి నీ 
మొన దెరలంగ, నా రథికముఖ్యుండు పార్టు దలంచి సారథిం 
గనుంగొని, మానసంబు దల(కం బ్రధనోగ్రత దక్కి యిట్లనున్‌. 137 


ప్రతిపదార్థం: అనిల సుతుండు= వాయునందనుడు- భీముడు; తీవ= పదునైన; విశిఖ+అంశులు= బాణకాంతులు; 
పర్వంగన్‌= వ్యాపించేటట్టు; ఏచి= అతిశయించి; అంబరంబు, నడుమన్‌= ఆకాశమధ్యాన; తేజరిల్లు= ప్రకాశించే; రవిన్‌= 
సూర్యుడిని; పోలెడు= పోలునట్టి; వేండిమికిన్‌= తాపానికి; ఓహటించి= భయపడి వెనుదీసి; నీమొన= నీ సైన్యం; తెరలంగన్‌= 
తొలగిపోగా (ఇది సంజయుడు ధృతరాష్టుడితో చెప్పినట్టు); ఆ రథికముఖ్యుండు= ఆ రథమునెక్కి యుద్దం చేసేవారిలో 
ప్రధానుడు- భీముడు; పార్టున్‌ తలంచి; సారథిన్‌= సారథిని; కనుంగొని= చూచి; మానసంబు; తలంకన్‌= చలించగా; ప్రథన+ 
ఉ(గ్రతన్‌= యుద్దతీవ్రతను; తక్కి= విడనాడి; ఇట్టు+అనున్‌= సారథితో ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: భీముడు మట్టమధ్యాహ్నపు సూర్యుడి వేడిమివలె నిశితమైన బాణకాంతులు వ్యాపించేటట్లు చేయగా, 
ఆ వేడికి తట్టుకొనలేక నీ సైన్యం (కౌరవబలం) భయపడి రణరంగంనుండి తొలగిపోయింది. భీముడికి వెంటనే 
అర్జునుడి సంగతి గుర్తుకు వచ్చింది. దీనితో అతడి మనస్సు చలించింది. తోడనే యుద్దతీవ్రతను తగ్గించి, తన 
రథసారథి అయిన విశోకుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: అలంకారం: ఉపమ. 


క. 'నరు( డన్నవర్తనము తెటి(। గరయుటకై మది గలంగ నట చనినాం; డ 
న్నరపతి దుర్దశ గని దు । స్తరశోకం బడరి, తాను. దదవస్త్టు( డగున్‌.' 138 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; అన్న వర్తనము= అన్న నడవడి; తెజంగు= విధం; అరయుటకై= తెలిసికొనుటకై; మది 
కలంగన్‌= మనస్సు కలవరపడగా; అట చనినాండు= అక్కడికి పోయాడు; ఆ+నరపతి= ఆ ధర్మరాజు; దుర్దశ కని= 
అభాగ్యస్థితిని చూచి; దుస్తర శోకంబు= భరింపరాని దుఃఖాన్ని; అడరి= పొంది; తాను= తానుగూడ; తదవస్సుండు= అదే 
స్థితి కలవాడు; అగున్‌= అగును. 


తాత్పర్యం: అర్జునుడు అన్నప్రవర్తన మెట్టున్నదో తెలిసికొనాలన్న తలంపుతో మనస్సు బాధపడగా, ఆయన దగ్గరకు 
జ న్‌ a MN 
పోయాడు. అక్కడ ఆ రాజు దుస్థితిని చూచి, తాను కూడా అదే స్థితిలో పడినాడేమో!' 


తే. అయ్యిరువురకు నొకటి యైనట్టిదైన । మనము, కౌరవసంఘంబు మ్రుగ్గ జేసి 
గెలుపుగొంటిమి యేనియు, ఫలము దాన । నేమి గల దనువగ. జిత్త మెరియ. జొచ్చె.' 139 


ప్రతిపదార్థం: ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; ఒకటి ఐనట్టిదైన= ఏదైనా కీడు కలిగితే; మనము; కౌరవ సంఘంబు; (మ్రగ్గన్‌+ 
చేసి= రూపులేకుండా చేసి; గెలుపు గొంటిమి= విజయము సాధించినాము; ఏనియున్‌= అయినప్పటికి; దానన్‌= దానివలన 
ఫలం; ఏమి కలదు+అను= ప్రయోజనం ఏమి ఉన్నదనే; వగ= పరితాపం; చిత్తమున్‌= మనస్సును; ఎరియన్‌+చొచ్చెన్‌= 
కాల్ఫివేస్తోంది. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ ఇద్దరికీ ఏదైనా కీడు మూడితే మనం కౌరవ సైన్యసమూహాలను నాశనం చేయగలిగినప్పటికీ 
దానివలన మనకేమి ప్రయోజనం కలగబోతుంది? అన్న ఆవేదన నా మనస్సును దహించివేస్తున్నది! 


భీము. డర్జ్దును రాక గోరి విశోకునితో విచారించుట (సం. 8-54-11) 


క. “ఐనను నిప్పటిదుఃఖము | మానింప(గ మనకు నొండు మం దెయ్యది? యీ 
సేనల దొరలను గౌరవ । భూనాథుని సమయఈ జూచి పోవుట దక్కన్‌? 140 


ప్రతిపదార్థం: ఐనను= అయినప్పటికి; ఇప్పటి దుఃఖమును= ఇప్పటి మనోవ్యధను; మానింపంగన్‌= మాన్సటానికి; మనకున్‌; 
ఈ సేనల దొరలను= ఈ కౌరవసేనలను, వీరులను; కౌరవ భూనాథుని= దుర్యోధనుని; సమయన్‌+చూచి= చంపి చూచి; 
పోవుట; తక్కన్‌= తప్ప; ఒండు= వేరొక; మందు+ఎయ్యది?= మందేమున్నది?. 


తాత్సర్యం: అయినప్పటికిని, ఇప్పుడు మన దుఃఖం పోవటానికి వేరే మందేమున్నది? ఉంటే ఒక్కటే. అది, మన 
విరోధి సేనలను, వీరులను, దుర్యోధనుని చంపిపోవటం. 


వ. అని పలికి, యవ్విశోకునకు మనదిక్కు సిడంబులు సూపి, 'యవి యెవ్వరెవ్వరి చిహ్నంబు లేర్చడం జూచికొనుము; 
మన శరంబుల కొలంది యెట్లున్న దరయు' మనవుడు, నతండు 'వీ రెవ్వరైననేమి? నీ వలిగిన( బడక పాటిక 
నిలువం జాలు వా€ డిం దెవ్వం? డస్త్ర శస్త్రంబుల సంపద యడుగవలదు; నేండు దెచ్చినవానిలోన నా టెడ్లు 
వ్రేగుపడి పూనివచ్చు బండియొక్కటి యించుకయు వెలితిగాక యున్నయది! గాకున్న నేమి? 
భవద్దాహుదండంబునకు మూలధనంబైన గదాదండం బెల్లపనులకుం జాలు' నని చెప్పిన బవమానసూతి 
యాసూతు చేసేత నప్పళించి. 141 


ప్రతిపదార్థం: అని పలికి; ఆ+విశోకునకున్‌= ఆ విశోకుడికి; మన దిక్కు= మనవైపు; సిడంబులు= కేతనములను; చూపి; 
అవి; ఎవ్వరెవ్వరి; చిహ్నంబులో= గుర్తులో; ఏర్పడన్‌= నిర్ణయమయ్యెటట్టు; చూచికొనుము; మన; శరంబుల= బాణాల; 
= లం E73 

కొలంది= సామర్థ్యం; ఎట్టున్నది; అరయుము= తెలిసికొనుము; అనవుడు= అనగా; అతండు= ఆ సారథి; వీ రెవ్వరైన ఏమి?; 
నీవు; అలిగినన్‌= కోపగించుకొంటే; పడక= చచ్చిపడకుండా; పాణఅక= పరుగెత్తిపోకుండా; నిలువన్‌+చాలు= నిలువగలిగిన 
వాడు; ఇందున్‌; ఎవ్వండు?; అస్త్రశస్త్రంబుల; సంపద= సమృద్ది; అడుగ వలదు= అడుగవలసిన పనే లేదు; నేడు తెచ్చినవానిలోనన్‌; 
ఆ టెడ్డు= మూడు జతల ఎద్దులు; |వ్రేగుపడి= కష్టపడి; పూనివచ్చు= కాడెలకు కట్టి లాగుకొని వచ్చిన; బండి ఒక్కటి; 
ఇంచుకయున్‌= రవ్వంతగూడ; వెలితిగాక ఉన్నది= కొరవడక ఉన్నది; కాకున్నన్‌ ఏమి?= అట్టా కాకపోయినంత మాత్రాన 
కొరత ఏమీ లేదు; భవత్‌= నీ; బాహుదండంబునకున్‌= కొయ్యగడలవంటి చేతులకు; మూలధనంబు+ఐన= పెట్టుబడి 
అయిన; గదాదండంబు= గద; ఎల్లపనులకున్‌; చాలును= సమర్థమై ఉన్నది; అని చెప్పినన్‌; పవనసూతి= భీముడు; ఆ 
సూతు= ఆ సారథి; చే చేతన్‌+అప్పళించి= చేయి చేయితో కలిపి చరచి (అన్నాడు). 


తాత్సర్యం: భీము డా విధంగా పలికి సారథి అయిన విశోకుడికి కౌరవసైన్యంలోని టెక్కాలను చూపి “అవి ఎవరెవరి 
గుర్తులో గుర్తించుము, మన బాణాల సంపద ఎంత ఉన్నదో గమనించుము' అన్నాడు. అప్పు డా సారథి, 
'శత్రువీరులెవరైనా సరే, నీవు కోపగిస్తే వారు చావటమో, పారిపోవటమో చేయక తప్పుదు. మన అస్త్రశస్త్ర సంపదను 


అ 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 363 


గురించి దిగులుపడవద్దు. ఆరెద్దుల బండినిండా నింపిన ఆయుధాలు అట్టాగే ఉన్నాయి. ఏమయినా నీ బాహుదండానికి 
మూలధనమైన గదాదండం అన్ని పనులూ సాధించి పెట్టగలదు' అనగా భీముడు సంతోషించి సారథి చేతితో చేయి 
కలిపి చరచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. “'వేడుక(జూడు మేను బటువిక్రమకౌతుకలీలC బేర్షి చెం 

డాడెద వైరులన్‌; విదురు€ డప్పుడు సెప్ప(డె? జూద మిట్లు గా 

వాదెనె రాజరా జకట! యా ప్రతినల్‌ గడతేర్చు. గాక! బొం 

కాడునె ధర్మజావరజు( డంచు. దదాప్తులు వంత. బొందంగన్‌. 142 
ప్రతిపదార్థం: విదురుడు; అప్పుడు= జూదం ఆడేటప్పుడు; చెప్పండె= చెప్పాడు కదా; రాజరాజు= దుర్యోధనుడు; అక్కట= 
అయ్యో!; జూదము; ఇట్టు+కాన్‌+ఆడెనే= ఈ విధంగా అయ్యేటట్టు ఆడాడా?; ధర్మజ+అవరజుండు= ధర్మరాజు తరువాత 
పుట్టినవాడు - తమ్ముడు - భీముడు; ఆ, ప్రతినల్‌= ఆ ప్రతిజ్ఞలను (జూదం ఆడేటప్పుడు చేసిన ప్రతిజ్ఞలను); కడతేర్చున్‌+కాక= 
నెరవేరుస్తాడు గాని; బొంకు+ఆడునె= అబద్దం ఆడుతాడా?; అనుచు= అంటూ; తద్‌+ఆప్తులు= అతని ఆత్మీయులు; 
వంతన్‌= దుఃఖాన్ని; పొందన్‌+కన్‌= పొందగా; ఏను= నేను; పటు= బలమైన; విక్రమ= పరాక్రమంయొక్క; కౌతుక= 
ఉత్సాహంయొక్క; లీలన్‌= విలాసంతో; వైరులన్‌= శత్రువులను; చెండాడెదన్‌= సంహరిస్తాను; వేడుకన్‌= (ఆ) సంబరాన్ని; 
చూడుము. 


తాత్సర్యం: 'విదురుడు అప్పుడే చెప్పాడు కదా! అయ్యో! రారాజు జూదం ఈ విధంగా అయ్యేటట్టు ఆడాడా? 
ధర్మరాజు తమ్ముడు (భీముడు) తన (ప్రతిజ్ఞలు నెరవేరుస్తాడు గాని, “అబద్దం ఆడుతాడా? అని, దుర్యోధనుని 
ఆప్తులంతా దుఃఖపడేటట్టుగ, నేను మహాపరాక్రమోత్సాహంతో విజృంభించి వైరులను సంహరిస్తాను. ఆ వేడుక 
చూడుము. 


వ. అని వెండియు. 143 
తాత్సర్యం: అని ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ఉత్తమకర్మ మిట్టి దని యొక్కరుండుం దగ జెప్పలే(డ నా 
కిత్తటి; నేన పోలుతెటి( గెల్లను జేసిద నట్లు గాక, నా 
చిత్తము మార్గవర్తియు(గ శిక్షక మయ్యెడు దైవి మంచు, న 
ట్టిత్తి భవద్దలంబుపయి నెల్లను జూ పడరించె నేపునన్‌.' 144 


(ఈ భాగమంతా సంజయుడు ధృతరాష్టుడితో చెప్పిన విధంగానే సాగుతున్నది) 


ప్రతిపదార్థం: ఉత్తమ కర్మము= మంచిపని; ఇట్టిది అని; ఒక్కరు(డున్‌= ఏ ఒక్కడుగూడ; నాకున్‌; ఈ+తటిన్‌= ఈ 
సమయంలో; తగన్‌+చెప్పలేడు+అ= ఉచితరీతిలో చెప్పలేడు; నేన= నేనే; పోలుతెజంగు= ఉచితమైన విధాన్ని; ఎల్లన్‌= 
అంతటిని; చేసెదన్‌; అట్టున్‌+కాక= ఆ రీతిగాకపోయినట్టయితే; దైవము= దైవం నా చిత్తము; మార్గవర్తియు(గన్‌= 
త్రోవచూపేవాడుగా; శిక్షకము+అయ్యెడున్‌= శిక్షణ పొందుతుంది; అంచున్‌= అనిచెప్పుతూ; అయ్టు+ఎత్తి= తల ఎత్తి; 
భవత్‌+బలంబు పయిన్‌= (భీముడు) నీ సేనపై; ఎల్లను= పూర్తిగా; చూపు= దృష్టిని; ఏపునన్‌= గర్వంతో; అడరించెన్‌= 


వ్యాపింపచేశాడు. 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ సమయంలో ఇదీ ఉత్తమమైన కార్యాచరణవిధానమని ఎవ్వరూ నాకు చెప్పలేరు. అందుచేత నేనే 
ఉచితమైన విధానాలనన్నిటిని ఆచరిస్తాను. దేవుడే నా మనస్సుకు ఉచితమైన దారి చూపేవాడుగ నా మనస్సు 
ప్రవర్తిల్లుతుంది' అని భీముడు తలయెత్తి కౌరవసైన్యాలపై గర్వంతో చూపు ప్రసరింపచేశాడు. 


వ. ఇట్లు గలయం గనుంగొని, యద్దిక్కు గలగుండు గొనుట యెటింగి, విశోకునితో( 'గౌరవసైన్యంబు మనము 
దటుమకయ తాన కలంగె( గెలనం గవ్వడి గదిసెనొ కాక! యనుటయు; వాండు నిపుణంబుగా నిరూపించి 
ముదంబునం బొదలుచు. 145 


ప్రతిపదార్థం: ఇట్టు; కలయన్‌ కనుంగొని= తేరిపారజూచి; ఆ దిక్కు= ఆ దిశలో; కలగుండు గొనుట= కలకలం రేగటం; 
ఎటీంగి; విశోకునితోన్‌; మనము; తణుమక+అ= తరుమకుండానే; కౌరవసైన్యంబు; తాను+అ= తనకు తానే; కలంగెన్‌= 
కలత చెందింది; కెలనన్‌= ఆ సమీపంలో; కవ్వడి= అర్జునుడు; కదిసెనొ,కాక!= తలపడినాడేమో!; అనుటయున్‌; వాడు; 
నిపుణంబుగాన్‌= నేర్పరితనంతో; నిరూపించి= చూచి; ముదంబునన్‌= సంతోషంతో; పాదలుచున్‌= ఉబ్బుతూ. 


తాత్సర్యం: ఆ విధంగా తేరిపారచూచి, ఆ దిక్కున సేనలు కలతచెందటం చూచి మనం తరుమకుండానే కలత 
పడుతూ ఉంది. ఆ సమీపంలో అర్జునుడు దాడిచేసి ఉంటాడేమో! అని అనగా, సారథి దానిని నిపుణంగా 
తెలుసుకొని, మనస్సు ఉప్పొంగగా (ఇట్లా అన్నాడు). 


క. 'నరుడదె కంటే! కౌరవ । కరిసేనం గవిసె. గేతుకపి రుచు లంభో 
ధరబృందముపై( గలయం । బరంగు తటిల్లతల6 దలంపం బట్టయి నిగుడన్‌.” 146 


ప్రతిపదార్థం: నరు(డు= అర్జునుడు; అదె= అదిగో; కంటే= చూచావా?; కేతు కపిరుచులు= పతాకమందలి హనుమంతుడి 
కాంతులు; అంభోధర= మబ్బుల; బృందము పైన్‌= సమూహంపై; కలయన్‌= అంతటా; పరంగు= వ్యాపించే; తటిల్లతలన్‌= 
మెరుపు తీగలను; తల(పన్‌= తలంచటానికి; పట్టు అయి= ఆకరమై; నిగుడన్‌= వ్యాపింపగా; కౌరవ= కౌరవులయొక్క; 
కరిసేనన్‌= ఏనుగుల సైన్యాన్ని; కవిసెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్సర్యం: అదిగో! నరుడు చూచినావా, కౌరవుల గజసేనతో డీకొని ఉన్నాడు. ఆయన పతాకమునందున్న 
హనుమంతుడి కాంతులు మేఘపంక్తులపై పడిన మెరుపు తీగలను తలపునకు తెస్తున్నవి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క్ర “'హరిమేనికాంతియును నరు । కిరీటరత్నాంశువులును గిజిగొన, రథ ర 
థ్యరుచులు బెరసి విచిత్ర । స్పురణంబున దేజరిల్లె జూడు కుమారా!” 147 


ప్రతిపదార్థం: కుమారా!= భీమా! హరి= శ్రీకృష్ణునియొక్క; మేనికాంతియును= శరీర కాంతియును; నరు కిరీట= అర్జునుడి 
కిరీటమందలి; రత్నాంశువులును= రత్నకాంతికిరణాలు; గిటికొనన్‌= చుట్టుముట్టగా; రథ; రథ్య= గుర్రాల; రుచులు= ప్రభలు; 
బెరసి= వ్యాపించి; విచిత్ర, స్పురణంబునన్‌= రంగు రంగుల ప్రకాశంతో గోచరిస్తూ; తేజరిల్లైన్‌= (ప్రకాశిస్తున్నాయి; చూడు= 
అదె కనుగొనుము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 365 


తాత్సర్యం: కుమారా! అదిగో చూడుము. కృష్ణుడి నల్లని శరీరశోభ, కిరీటి కిరి టమందలి రత్నాలకాంతులు, తేరుల 
గుర్రాల కాంతులు వ్యాపించి వివిధమైన రంగులతో గోచరిస్తూ ప్రకాశిస్తుండటం చూడుము. 


వ. అనిన విని, యంతరంగంబు సంతోషమయంబు గా నంగంబు వొంగ, నేర్పడ నాలోకించి, విశోకునకు 
వృకోదరుం డి ట్లనియె: 148 


ప్రతిపదార్థం: అనినన్‌+విని; అంతరంగంబు= మనస్సు; సంతోషమయంబుగాన్‌= ఆనందంతో నిండినది కాగా; అంగంబు= 
దేహం; పొంగన్‌= ఉప్పొంగగా; ఏర్పడన్‌= స్పష్టంగా; ఆలోకించి= చూచి; విశోకునకున్‌; వృకోదరుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అనగా విని, హృదయం సంతోషంతో పొంగి, శరీరం ఉత్తేజం పొందగా చూచి, విశోకుడితో భీముడు 
ఇట్టా అన్నాడు. 
తే. 'వరవుడుల నూర్వురను, మేలివాజు లిరువ । దింటి, నూళులు పదునాల్లు నిత్తు నీకు6 

బసదనము; నీవు నాకు బీభత్సురాక । సూపి ముద మొనరించితి సూతవర్య!' 149 
ప్రతిపదార్థం: సూతవర్య!= సారథి (శ్రేష్ట్రా!; నీకున్‌; వరవుడులన్‌= సేవకుల; నూర్వురన్‌; మేలి వాజులు= మేలు జాతి గుర్రాలు; 
ఇరువదింటిన్‌; ఊళులు= ఊళ్ళు; పదునాల్లున్‌; నీకున్‌; పసదనము= కానుకగా; ఇత్తున్‌= ఇస్తాను (ఎందుకంటే); నీవు; నాకున్‌; 


బీభత్సు= యుద్దరంగాన జుగుప్పాకరమైన దృశ్యాలను సృష్టించే అర్జునుడి; రాకచూపి= రాకను తెలిపి; ముదము+జఒనరించితి(వి= 
సంతోషము కలుగజేసినావు. 


తాత్పర్యం: విశోకుడా! నీవు నాకు అర్జునుడి రాకను చూపి సంతోషాన్ని కలిగించినందుకు కానుకగా వందమంది 
సేవకులనూ, ఇరవై గుర్రాలను పద్నాలుగు (గ్రామాలను ఇస్తాను.” 


వ. అనియె; నప్పుడు వారణ ఘటావిదారణంబు సేసి, వాసవి వాసుదేవుతో 'మన తేరు భీమసేను€ జేరం బోవ 

ని మ్మనుటయు. 150 
ప్రతిపదార్థం: అనియెన్‌; అప్పుడు; వారణఘట= ఏనుగుల గుంపును; విదారణంబు= చీల్చి చంపటం; చేసి; వాసవి= 
ఇంద్రనందనుడు - అర్జునుడు; వాసుదేవుతోన్‌= కృష్ణుడితో; మనతేరు; భీమసేనున్‌; చేరన్‌ పోవనిమ్ము; అనుటయున్‌= 
అన్నంతనే. 


తాత్పర్యం: అని అన్నాడు. అప్పుడు ఏనుగులను చీల్చి చెండాడి అర్జునుడు కృష్ణుడితో 'మన రథాన్ని భీమసేనుడి 
సమీపానికి పోనిమ్ము' అనగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క. అత(డు హరుల( దజుమంగ ను । ద్దతిం జనునెడ, మనబలంబు దర్వమహోగ్రా 

కృతి. బొదివినం జతురంగ । ప్రతతుల నన్నరు(డు నేలపాలుగం జేసెన్‌. 151 
ప్రతిపదార్థం: అతండు= శ్రీకృష్ణుడు; హరులన్‌= గుర్రాలను; తజుమంగన్‌= (త్రోలగ; ఉద్దతిన్‌= గర్వంతో; చనునెడన్‌= 
వెళ్ళేటప్పుడు; మన బలంబు= మన కౌరవసేన; దర్పమహా+ఉగ్రాకృతిన్‌= గర్వంచేత మహా భయంకరమైన రూపంతో; 


పొదివినన్‌= చుట్టుముట్టగా; చతురంగ 'ప్రతతులన్‌= రథ గజ తురగ పదాతి సమూహాలను; ఆ+నరుండు= ఆ అర్జునుడు; 
నేలపాలుగన్‌+చేసెన్‌= దుమ్ములో కలిసిపోయేటట్టు చేశాడు. 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు గుర్రాలను త్రోలగ అర్జునుడు విజృంభించి పోయేటప్పుడు మన సైన్యం భయంకరరూపాన్ని 
తాల్ఫిన పరాక్రమంతో ముట్టడించగా, ఆ నరుడు మన సైన్యపు నాలుగు విభాగాలనూ నేలకూలేటట్టు చేశాడు. 


ఆ. మందరంబుచేత మథితమై తిరుగు సా | గరము నులివు గెలిచె ధరణి నాథ! 
పార్టు. డురవణింప బలువడి( గలంగెడు । కౌరవేంద్రుసేన కలకలంబు. 152 


ప్రతిపదార్థం: ధరణినాథ!; పారుడు; ఉరవణింపన్‌= దండెత్తగా; బలువడిన్‌= మిక్కిలి వేగంగా; కలగౌడు= కలకబారెడు; 
కౌరవేంద్రు సేన= దుర్యోధనుని సేనయొక్క; కలకలంబు= కోలాహలధ్వని; మందరంబుచేతన్‌= మందర పర్వతముచేత; 
మధితమై= చిలుకబడి; తిరుగు= అటు నిటు తిరుగుచు అల్లకల్లోలమైన; సాగరము= సముద్రము యొక్క; ఉలివున్‌= శబ్దాన్ని; 
గెలిచెన్‌= జయించింది. 


తాత్సర్యం: భూపాలా! పార్టుడు దండెత్తగా, కౌరవేంద్రుడి సైన్యంలో కలిగిన కలకలపు తీవ్రత, పాలసముద్రంలో 
మందరపర్వతంతో చిలికినప్పుడు పుట్టిన శబ్దాన్ని గెలిచింది. 


వ. కేతు చామ రాతపత్ర భూషణ శకలంబుల నా శౌర్యభూషణుండు రణక్షోణికి విభూషణం బాచరించె; నట్లు 
కర్ణువధంబునకు వేగిరపడి తటుమ నుటుక, మన మొన వెండియు నొండొండ పయిం గ్రమ్మిన, నమ్మేటి 
మగండు. 153 


ప్రతిపదార్థం: కేతు= ధ్వజాలయొక్క; చామర= వింజామరలయొక్క; ఆతపత్ర= గొడుగులయొక్క; భూషణ= నగల యొక్క; 
శకలంబులన్‌= తునుకలతో; ఆ శౌర్య భూషణుండు= (ప్రతాపమే అలంకారంగా కలిగిన ఆ అర్జునుడు; రణక్షోణికిన్‌= 
యుద్ధభూమికి; విభూషణంబు= విశేష అలంకారంగా; ఆచరించెన్‌= జరిపాడు; అట్టు; కర్ణ; వధంబునకున్‌= సంహారానికి; 
వేగిరపడి= తొందరపడి; తజుమన్‌= తరిమికొట్టేందుకు; ఉణుకన్‌= ముందుకు దూకగా; మనమొన= మన సైన్యం; వెండియున్‌= 
మరల; ఒండొండ= (క్రమంగా; (క్రమ్మినన్‌= (క్రమ్ముకొనగా; ఆ+మేటి మగండు= ఆ గొప్ప శూరుడు. 


తాత్సర్యం: ధ్వజాలను, వింజామరలను, గొడుగులను, సొమ్ముల ముక్కలను యుద్దభూమికి నగలుగా అర్జునుడు 
అలంకరించాడు. ఆ విధంగా కర్ణుడి వధకు త్వరపడి తరిమికొట్టగా మన సేనలు మరల సమకూడి క్రమ్మగా 
అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. పేరు గల రథికముఖ్యుల । సారథి రథ రథ్య కేతుసహితంబుగ దు 

ర్వార విశిఖ స్పురణ వి | హారంబున శతచతుష్టయము పొడి చేసెన్‌. 154 
ప్రతిపదార్థం: పేరుకల= ప్రసిద్దులైన; రథిక ముఖ్యులన్‌= రథమెక్కి యుద్దంచేసే వారిలో ముఖ్యులను; సారథి; రథ; రథ్య= 
గుర్రాలు; కేతుసహితంబుగన్‌= జెండాలతో గూడ; శతచతుష్ట్రయంబు= నన్నూటిని; దుర్యార= అడ్డగించుటకు సాధ్యం కాని; 
విశిఖ= బాణాలయొక్క; స్ఫురణ= (ప్రకాశం తోడి; విహారంబునన్‌= (క్రీడావినోదంతో; పొడిచేసెన్‌= పిండిగా చేశాడు. 


తాత్సర్యం: పారుడు రథంపై నుండి యుద్దం చేసే పేరుగాంచిన వీరులను - సారథితో, రథంతో, గుర్రాలతో, 
జెండాలతో కూడ - నాలుగువందలకు పైగా బాణాలు విలాసంగా ప్రయోగించి పిండి చేశాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 367 


వ. అవ్వే(డిమికి వెజచఅచి యచ్చటిమూ(క విచ్చుటయు. గర్టుముందటి మోహరం బుత్సాహతీవ్రం బయి 
యురవణించినం గని, యన్నరుం డురగ నికరంబునకు( గవియు గరుడుని కైవడి నద్దెస కడరె; నట్లడరుట 
యాలోకించి తనకట్టెదుటి మొనబెట్టు దా(కి. 155 


ప్రతిపదార్థం: ఆ+వేండిమికిన్‌= తీవ్ర బాణప్రయోగం పుట్టించిన ఉష్టానికి; అచ్చటిమూ(క= అక్కడ ఉన్న సేన; వెజచఆజచి= 
భయపడి; విచ్చుటయున్‌= విడిపోవటం వలన; కర్షుముందటి= కర్ణుడి ఎదురుగా సాగుతున్న; మోహరంబు= యుద్దం; 
ఉత్సాహ తీవ్రంబు+అయి= ఉత్సాహంచేత తీవ్రమై; ఉరవణించినన్‌= పై బడగా; కని; ఆ+నరుండు; ఉరగ= పాముల; 
నికరంబునకున్‌= సమూహానికిగా; కవియు= పైబడు; గరుడునికైవడిన్‌= గరుత్మంతుడివలె;? ఆ+దెసకున్‌= ఆ దిక్కుకు; 
అడరెన్‌= విజృంభించాడు; అట్టు+అడరుట= ఆ విధంగా చెలరేగటం; ఆలోకించి= చూచి; తనకట్టెదుటన్‌= తన కళ్ళముందరే 
ఉన్న; మొనన్‌= సైన్యాన్ని; బెట్టు= దృఢముగా; తాశి= ఎదిరించి. 


తాత్పర్యం: అర్జునుడు సాగించిన యుద్దతీవ్రతకు పుట్టిన తీక్ష్‌ణాతకు తట్టుకొనలేని కౌరవసైన్యం, పిరికితనంతో 
చెల్లాచెదరై పోసాగింది. కాని కర్టుడి ఎదుట సాగుతున్న సమరం ఉత్సాహజనిత ప్రకోపంతో వేడి ఎక్కగా, కౌరవసేనలు 
పాండవ దళాలపై పడ్డాయి. ఇది గమనించిన కవ్వడి పాములగుంపుపై పడిన గరుడపక్షివలె, కర్షుడున్న రంగానికి 
త్వరత్వరగా పోగా, ఇది చూచి భీముడు తన ఎదుట నున్న సైన్యాన్ని తాకి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. వాయుసత్తుండు వాయుజవ ప్రదీప్త । తనుండు వాయుతనూజు( డుదగ్రనృత్తి 
నేచి, బాహాసముల్లాస మెసకమెసంగ6 । గనుపు గొట్టె వాలమ్ముల. గౌరవేంద్ర! 156 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధృతరా(ష్ట్రా!; వాయుసత్తుండు= వాయుదేవుడి బలమంత బలం కలిగినవాడు; వాయుజవ= 
వాయువుతో సమానమైన వేగంతో; (ప్రదీప్త= (ప్రకాశమానమైన; తను(డు= దేహం కలవాడు అయిన; వాయు తనూజుండు= 
వాయుపుత్రుడు భీముడు; ఉద(గ్రవృత్తిన= భయంకరమైన (ప్రవర్తనతో; ఏచి= విజృంభించి; బాహాసముల్లాసము= భుజబలం 
కలిగించిన ఆనందాతిశయము; ఎసకము+ఎసయగన్‌= అతిశయింపగా; వాలమ్ములన్‌= పొడవైన నిశితమైన బాణాలతో; 
కనుపుగొట్టెన్‌= ఖండించెను. 


తాత్సర్యం: భీముడు వాయుపుత్రుడు కాబట్టి తండ్రి గుణాలైన బలం, వేగం గల దేహంతో విజృంభించి 
భుజబలోల్లాసం వెల్లివిరియగ పొడవు, పదునుగల బాణాలతో విరోధులను ఖండించాడు. 


వ. అవ్వీరు నాటోపంబు సూచి, కురుభూపతి ప్రధాన సైనికులకుం జూపి 'యితండు సమసిన నక్కడ సకలంబు 
సమయు, మీ రొక్కుమ్మడిం బొదివి పారివుచ్చుం'డనిన, వారును వారణాది చతురంగంబుల యగ్గలిక 
మెఅయ నతనిం జుట్టుముట్టి, యస్రశస్త్రంబులం బొదువుటయు, నతండు, 157 

ప్రతిపదార్థం: ఆ+వీరు= ఆ వీరుడియొక్క; ఆటోపంబు= ఉత్సాహపూర్షమైన బలప్రదర్శనాన్ని; చూచి; కురుభూపతి= 

దుర్యోధనుడు; ప్రధానసైనికులకున్‌= సైనిక ముఖ్యులకు; చూపి; ఇతండు; సమసినన్‌= తుదముట్టినచో; అక్కడన్‌= పాండవ 
శిబిరంలో; సకలంబు= అంతా; సమయున్‌= ముగిసిపోతుంది; మీరు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; పొదివి= చుట్టుముట్టి; 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


పారి పుచ్చుండు= చంపండి; అనినన్‌; వారును= ఆ సైనికులు కూడా; వారణ+ఆది= ఏనుగులు మొదలైన; చతురంగ 
బలంబుల= నాలుగు సైనిక విభాగాలలో; అగ్గలిక= పూనిక; మెజయన్‌= (ప్రకాళించగా; అతనిన్‌; చుట్టుముట్టి; అ 
శస్త్రంబులతోన్‌; పొదువుటయున్‌= (క్రమ్ముకొనగా; అతండు= ఆ భీముడు. 


1! 
త్రి 


తాత్సర్యం: ఆ భీముడి బలప్రదర్శనను చూచి, దుర్యోధనుడు తన సైనిక ముఖ్యులకు చూపి, ఈ భీముడు 
చనిపోతే పాండవపక్షంలో అంతా ముగిసిపోతుంది. కాబట్టి మీరందరు అతడిని చుట్టుముట్టి చంపివేయండి' అనగా 
వారు చతురంగబలాలతో, పూనికతో అతడిని చుట్టుముట్టి శస్తాస్తాలతో (క్రమ్మగా భీముడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _ వానినెల్లం ద్రుంచి, వల వ్రచ్చికొని లీల । నిగుడు చోటివోలె వెగడు పడక 
తటిమి, రక్తనదులు వటిపె మస్తక కూర్మ । హస్తభుజగ తతుల నతిశయిల్ల! 158 


ప్రతిపదార్థం: వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటిని; (త్రుంచి= చంపి; వల= వలను; (వ్రచ్చికొని= చీలుకొని; నిగుడు= నీల్లే; 
చోజవోలెన్‌= సొరచేప వలె; వెగడుపడక= తబ్బిబ్బుకాక; తణీమి; రక్తనదులు= నెత్తురు టేరులు; పజపెన్‌= (ప్రవహింపజేశాడు; 
మస్తకకూర్మములు= తలలనే తాబేళ్ళు; హస్తభుజగ= చేతులనే పాములు; తతులన్‌= (వీటి) సమూహాలతో; అతిశయిల్లన్‌= 
ఎక్కువ కాగా. 


తాత్సర్యం: క్రూరమైన సొరచేప, వలను ముక్కలుచేసి బయటపడి విహరించే మాదిరి, భీముడు శత్రువులు 
ప్రయోగించిన ఆయుధాల అడ్డంకిని ఛేదించుకొని బయటపడ్డాడు. వెంటనే అతడు శత్రుసేనలను చంపగా, 
వాటినెత్తురు ఏరులై పారింది. అందులో సైనికుల తలలు తాబేళ్ళవలె, చేతులు పాములవలె తిరుగాడుతూ 


అతిశయిస్తున్నాయి. 


నిశేషం: సారచేప, రంపపు పళ్ళవంటి కూచిపళ్ళు ఇరువైపుల కలిగి పొడవైన ముక్కు కలిగి ఉంటుంది. నీళ్ళను చెలగుతు 
పోతూ కనబడిన జంతువులను కోరతో ముక్కలు చేసి తింటూ [క్రూరవిహారం చేస్తూంటుంది. అందుచేత జాలరులు దీని 
జోలికి పోరు. ఇంగ్లీషులో దీనిని Shark అంటారు. అలంకారం: ఉపమ. రూపకానుప్రాణితము. 


క కురు విభుండు సూచి శకునిం । బురికొల్పిన, నాత( డుగ్రముగ మార్మొని, పే 
రురమున నారాచంబులు । గురిసిన(, బవనజు(డు సరకుగొన, కారథికున్‌. 159 


ప్రతిపదార్థం: కురువిభుండు= దుర్యోధనుడు; చూచి; శకునిన్‌; పురికొల్పినన్‌= (ప్రేరేపించగా; ఆతండు= శకుని; ఉగ్రముగన్‌= 
భయంకరంగా; మార్కొని= ఎదుర్కొని; పేరురమునన్‌= వెడదరొమ్మున; నారాచంబులు= ఇనుప బాణాలను; కురిసినన్‌= 
వానవలె తెరపిలేకుండా వదలగా; పనవజుండు= భీముడు; సరకుగొనక= లెక్కచేయక; ఆ రథికున్‌= ఆ రథయోధుడిని - 
శకునిని. 


తాత్సర్యం: దుర్యోధనుడు చూచి శకునిని పురికొల్పగా, అతడు భయంకరంగా ఎదుర్కొన్నాడు. భీముడి రొమ్మున 
బాణాలు కురిపించాడు. అయినా భీముడు లెక్కచేయక శకునిమీద. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 369 


క. బలునారసమున నేసిన, | నలఘు లఘుత మెజియ నాతండది యిరు మూండ 

మ్ముల6 దునియలు సేయుడు, నత. । డలిగి యతని ధనువు దునిమె నల్లన నగుచున్‌. 160 
ప్రతిపదార్థం: బలు నారసమునన్‌= శక్తిమంతమైన బాణంతో; ఏసినన్‌= కొట్టగా; అలఘు లఘుత= మిక్కిలి లాఘవంతో; 
మెజయన్‌; ఆతండు= శకుని; అది= దానిని; ఇరుమూండు+అమ్ములన్‌= ఆరు బాణాలతో; తునియలు చేయుడున్‌= 
తునుకలు చేయగానే; అతండు= ఆ భీముడు; అలిగి= కోపగించుకొని; అతని= శకునియొక్క; ధనువున్‌; అల్లనన్‌= మెల్లగా; 
నగుచున్‌= చిరునవ్వు చిందుతూ; తునిమెన్‌= విరుగగొట్టాడు. 


తాత్పర్యం: శక్తిమంతమైన బాణంతో కొట్టగా, శకుని మిక్కిలి లాఘవంతో దానిని ఆరు బాణాలతో ముక్కలు 
చేశాడు. భీముడు కోపించి నవ్వుతూ అతడి విల్లును విరిచాడు. 


ఉ. ఒండొకవిల్లు వుచ్చికొని, యుజ్ఞ్వల షోడశ భల్లముల్‌ సము 

ద్దండత నేసె నీమటి(ది తత్తను వాడ(గ(, జాప కేతువుల్‌ 

ఖండములై పడంగం దురగంబులు నొవ్వంగ, సూతుమేన౦ బెన్‌ 

గండలు నెత్తురుల్‌ దొర6ంగం గౌరవ పుంగవుం డిచ్చ మెచ్చంగన్‌. 161 
ప్రతిపదార్థం: ఒండొక విల్లు పుచ్చికొని= ఇంకొక ధనువు చేపట్టి; నీ మజణంది= నీ బావమరిది శకుని; ఉజ్జ్వ్యల= (ప్రకాశమానమైన; 
షోడశ= పదహారు; బాణాలను; తద్‌+తనువు+ఆడంగన్‌= ఆయన శరీరం కంపించగా; ఉద్దండతన్‌= (ప్రకోపించి; ఏసెన్‌= 
ప్రయోగించాడు (దానితో); చాపకేతువుల్‌= ధనుస్సు టెక్కెము; ఖండములై పడంగన్‌= ముక్కలై పడేటట్టుగా; తురగంబుల్‌= 
గుర్రాలు; నొవ్వ(గన్‌= బాధపడేటట్టుగా; సూతుమేనన్‌= సారథి శరీరంలో; సెన్‌= పెద్ద; కండలు; నెత్తురుల్‌; తొారంగన్‌= 
పారేటట్లు: కౌరవ పుంగవుండు= కౌరవ శ్రేష్టుడు; ఇచ్చన్‌= మనస్సులో; మెచ్చన్‌= కొనియాడగా; ఉద్దండతన్‌= బలంతో; 
ఏసెన్‌= (ప్రయోగించాడు. 


తాత్సర్యం: శకుని ఇంకొక విల్లు చేబూని, తళతళలాడే పదహారు బాణాలను భీముడి శరీరం కంపించగా 
ప్రయోగించాడు. ఆ దెబ్బలతో ధనుస్సు, టెక్కెము తునకలై నేలపాలైనవి. గుర్రాలు బాధతో మూల్గినవి. రథసారథి 
శరీరం నుండి నెత్తురు కాలువలు కట్టగా, కండరాలు చితికిపోగా దానిని చూచి దుర్యోధనుడు మనసారా మెచ్చుకొన్నాడు. 


తే. అలిగి జమునాలుకయుంబోని యతులశక్తి | వాయుపుత్రు( డారథికుపై వైచె, నతండు 

వెరవుమై బట్టి, దాన నవ్వీరుబాహు । వుచ్చిపో వైవ, మనమొన యుబ్ది యార్డె. 162 
ప్రతిపదార్థం: అలిగి= కోపించి; వాయుపుత్రుడు; జమునాలుకయున్‌+పోని= యముని నాలుకవంటి; అతులశక్తిన్‌= సాటిలేని 
శక్తిని; ఆ రథికుపైన్‌= ఆ రథవీరుడిమీద; వైచెన్‌= వేశాడు; అతడు (దానిని); వెరవుమైన్‌= ఉపాయంతో; పట్టి= చేబిక్కించుకొని; 
దానన్‌= దానితోనే; ఆ+వీరునిన్‌= ఆ యోధుని; బాహువు= చేయి; ఉచ్చిపోవైవన్‌= చీల్చుకొని పోయేటట్టు విసరివేయగా; మన 
మొన= మన సేన; ఉబ్బి= సంతోషంతో పొంగిపోయి; ఆర్బెన్‌= కేకలు వేసింది. 


తాత్సర్యం: శకుని చేసిన బాణప్రయోగానికి, భీముడు రేగిన కోపంతో యముడి నాలుకను పోలిన శక్తిని శకునిపై 
ప్రయోగించినాడు. అతడు మెలకువగా దానిని పట్టుకొని, తిరిగి భీముడిపై విసరివేసినాడు. ఆ దెబ్బకు అతనిచేయి 
బాగా గాయపడింది. అది చూచి కౌరవసేన సంతోషంతో కేకలు పెట్టింది. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలంకారం: ఉపమ. 


శకుని భీమసేనుం దలపడి మూర్చితుండై తన రథంబు మీ6ద6 గూలుట (సం. 8-55-65) 


చ.  అనిలజుం డట్లు పెల్లెసంగు నార్వులు సైంపక మేటివిల్లు వే 
కొని, కనుదోయి గెంపుగ నకుంఠిత విక్రమ మొప్ప ద్రుంచె నా 
తని ఘనకార్ముకంబు, నిశితప్రదరంబులు మేన నించె; నిం 
చిన నత డుర్వి( గూలె( గురుసేనకు బెగ్గల మగ్గలంబుగన్‌. 163 


ప్రతిపదార్థం: అనిలజుండు= వాయునందనుడు భీముడు; అట్టు= ఆ విధంగా; పెల్లు+ఎసయగు= మిక్కిలి అతిశయించిన; 
ఆర్పులు= ఆ కేకలను; సైపక= ఓర్చుకొనలేక; వే= త్వరగా; మేటివిల్లు= గొప్ప ధనుస్సును; కొని= తీసికొని; కనుదోయి= 
రెండు కన్నులు; కెంపుగన్‌= ఎరుపెక్కగా; అకుంఠిత= మొక్కవోని; విక్రమము+ఒప్పన్‌= శౌర్యం రాణించగా; ఆతని= శకుని 
యొక్క; ఘనకార్ముకంబు= పద్ద విల్లును; (తుంచెన్‌= విరుగగొట్టాడు; నిశిత= వాడి అయిన; (ప్రదరంబులు= బాణాలు; 
మేనన్‌= అతడి శరీరంలో; నించెన్‌= నిండించాడు; నించినన్‌= నాటగా; అత(డు= శకుని; కురుసేనకున్‌= కౌరవసైన్యానికి; 
బెగ్లలము= భయము; అగ్గలంబుగన్‌= అధికము కాగా; ఉర్విన్‌ కూలెన్‌= భూమిపై కూలబడిపోయాడు. 


తాత్సర్యం: కౌరవసేన సేసిన అల్లరికి భీముడు ఓర్భుకొనలేక, గొప్ప ధనుస్సును వడివడిగా తీసికొని ఎరుపెక్కిన 
కన్నులతో మొక్కవోని ప్రతాపం అందగించగా, శకుని ధనుస్సును విరగగొట్టి, అతడి దేహాన్ని పదునైన బాణాలతో 
నింపివేశాడు. కౌరవసేనకు భయం అధికంకాగా ఆ దెబ్బలతో శకుని నేలపై కూలిపోయాడు. 


తే. కూలి మూర్చ మునింగినం గురువిభుండు । దన రథంబుపై నిడికొని యనికిం దొలంగం 
బోవుటయు. జూచి, తమ తమ పోరు మాని । దొరలు దెరలిన, మూకలు మరలి పటచె. 164 


ప్రతిపదార్థం: కూలి= పడిపోయి; మూర్చన్‌ మునింగినన్‌= స్పృహదప్పి ఉండగా (శకునిని); కురువిభుండు= దుర్యోధనుడు; 
తన రథంబుపైన్‌; ఇడికొని= ఎత్తి పెట్టుకొని; అనికిన్‌= యుద్ధరంగానికి; తొలంగన్‌= దూరమై; పోవుటయున్‌= పోయినందున; 
చూచి; తమతమ పోరు= పరస్పర యుద్ధాలను; మాని; దొరలు= సైన్యాధిపతులు; తెరలినన్‌= వైదొలగిపోయినందున; 
మూ(కలు= సైనికుల గుంపులు; మరలి= వెనుదిరిగి; పజచెన్‌= పరుగెత్తిపోయాయి. 


తాత్సర్యం: భీముడి దెబ్బలకు శకుని ఒళ్ళు తెలియకుండా పడిపోయినందున, దుర్యోధనుడు అతడిని తన 
తేరుమీద పెట్టుకొని యుద్దరంగంనుండి వైదొలగిపోయాడు. అది చూచి సేనాధిపతులు యుద్దాన్ని మాని 
తొలగిపోయారు. దీనితో భటులగుంపులు కూడా వెన్ను జూపి పారిపోయాయి. 


వ. ఇట్లు వెబిచటిచి, యవిసిన కలంబు జనంబులు దీవి సేరిన యట్లు కర్టుం జేరి కాలుదన్ని నిలిచె నని విని, 
ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 165 
ప్రతిపదార్థం: ఇట్లు; వెజచఅచి= భయపడి; అవిసిన= పగిలిపోయిన; కలంబు= పడవలో ఉన్న; జనంబులు; దీవి= లంకను 


(నీటి నడుమనున్న భూమిని); చేరి అట్టు; కర్షున్‌+చేరి= కర్గుని అండను చేరి; కాలు దన్ని= కాలుమోపి స్థిరంగా; నిలిచెన్‌; 
అనన్‌విని= అని చెప్పుగా విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 371 


తాత్పర్యం: ఇట్లా భయపడి, పగిలిపోయిన పడవలో ఉన్న జనులు ఒక ద్వీపాన్ని చేరినట్టుగా, కర్టుడి వద్దకు చేరి 
నిలద్రొక్కుకొని ఉన్నారు. ఈ సంగతి విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. 'అట్టియెడం గృతవర్మ ద్రోణాత్మజుండు । గృపుండు నృపతియు( గర్జుండు6 గినియం జాల 
స ణ 
రయిరి? కిమ్మీరవైరి కయ్యంబు కడ(క । యిట్టు లుండునె? పదపడి యెట్టు లయ్యె?” 166 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; కృతవర్మ కృతవర్మ; |ద్రోణ+ఆత్మజుండు= (ద్రోణుడి పుత్రుడైన అశ్వత్థామ; 
కృపుండు= కృపాచార్యుడు; నృపతియున్‌= రాజైన దుర్యోధనుడు; కర్టుండున్‌= రాధేయుడు మొదలయినవారు; కినియన్‌+ 
చాలరయిరె?= కోపపడలేకపోయారా!; కిమ్మీరవైరి= కిమ్మీరుడనే రాక్షసుడిని చంపిన భీముడి; కయ్యంపు= యుద్ధంపట్ట; 
కడ(క= పూనిక; ఇట్టులు+ఉండునె?= ఇట్లా ఉంటుందని ఊహించలేదే?; పదపడి= ఆ తరువాత; ఎట్టులు+అయ్యెన్‌?= క 
విధంగా సాగింది? 


తాత్సర్యం: 'ఆ సమయంలో కృతవర్మ, అశ్వత్థామ, కృపుడు, దుర్యోధనుడు, కర్గుడు - కోపగించలేదా? భీముడి 
యుద్దోత్సాహం అటా ఉండేదా? ఆ తరువాత యుదం ఎటా జరిగింది?” 
ఠా భా ఠా ల 


వ. అనిన, సంజయుం డమ్మహీపతి కిట్లనియె: నప్పుడు కరూశ పాంచాల చేది సైన్యంబుల( దటుముటయుం 
గని, కర్ణుండు గడంగిన మనమూ(కలుం బురికొని పవనతనయుతోడం బోరె. నప్పాండవసేనా 
సముదయంబు రభసంబున నా రాధేయుం బొదివిన. 167 


ప్రతిపదార్థం: అనినన్‌; సంజయుండు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌; అప్పుడు; కరూశ పాంచాల చేది= 
ఈ దేశాల; సైన్యంబులన్‌= సైన్యాలను తణుముటయున్‌= పారద్రోలగా; కని= చూచి; కర్షుండు; కడంగినన్‌= పూనగా; మన 
మూంకలున్‌= మన సైన్యాలు కూడ; పురికొని= ఉత్సాహంతో చెలరేగి, పవన తనయుతోడన్‌= భీముడితో; పోరెన్‌= పోరాడాయి; 
ఆ+పాండవ, సేనా, సముదయంబు= ఆ పాండవ సైనికసమూహం; రభసంబునన్‌= కోపాతిశయంతో; ఆ రాధేయునిన్‌; 
పొదివినన్‌= చుట్టుముట్టగా. 


తాత్సర్యం: అని అనగా సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా చెప్పాడు. అప్పుడు కరూశ, పాంచాల, చేది సైన్యాలను 
తరిమివేయటం చూచి కర్ణుడు పూనుకొనగా, మన సైన్యాలు కూడా అతడికి తోడ్పడి, భీముడితో యుద్దంచేశాయి. 
పాండవ సైన్యసమూహాలు ఉద్రేకంతో కర్ణుడిని చుట్టుముట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అతండు వివిధోగ్ర విశిఖ । ప్రతతులు నిగిడించి ఘోరభంగి నుదారో 
ద్దతి సూపిన(, జేడ్పడి త । చ్చతురంగంబులును గలంగె జగతీనాథా! 168 


ప్రతిపదార్థం: జగతీనాథా!= రాజా!; అతండు= కర్టుడు; వివిధ+ఉ(గ్ర= అనేక విధాలైన తీవ్రమైన; విశిఖ ప్రతతులు= బాణ 
సమూహాలు; నిగిడించి= ప్రయోగించి; ఘోరభంగిన్‌= భయంకర రూపంతో; ఉదార= విరివి అయిన; జఉద్దతిన్‌= విజృంభణాన్ని; 
చూపినన్‌= (ప్రదర్శించగా; చేడ్పడి= బాధపడి; తద్‌= ఆ; చతురంగ బలంబులును; కలగౌన్‌= కలత నొందాయి. 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కర్లుడు నానావిధాలైన నిశిత బాణ పరంపరను (ప్రయోగించి, తీవ్రంగా తన 
బలోన్నతిని, తన పరా(క్రమాతిశయాన్ని (ప్రదర్శించగా, పాండవ సైన్యాలు బాధతో కలతచెందాయి. 


చ. కనుంగొని, భీమసేనుండు శిఖండియు సైన్యవిభుండు ద్రౌపదీ 

తనయులు. గేశవానుజుండు దా(కిన, నందటి కన్నిరూపులై 

తనువులు సించుచున్‌ హయవితానము నొంచుచు( గేతుదండ ఖం 

డన మొనరించుచుం బెనంగి డయ్యక క్రుయ్య కతండు గండునన్‌. 169 
ప్రతిపదార్థం: కనుగొని= చూచి; భీమసేనుడు; శిఖండియున్‌; సైన్యవిభుండున్‌= ధృష్టద్యుమ్నుడు; ద్రౌపదీ తనయులున్‌= 
ఉపపాండవులు అయిదుగురు; కేశవ+అనుజుండున్‌= కేశియను రాక్షసుని చంపిన కృష్ణుని తమ్ముడు- సాత్యకియు; 
తాశినన్‌= పైబడగా; అతండు= ఆ కర్షుడు; అందజకున్‌; అన్ని రూపులు+ఐ= అన్ని రూపాలలో; తనువులు చించుచున్‌= 
శరీరాలను చీల్ఫివేస్తూ; హయవితానమున్‌= గుర్రాల సమూహాన్ని; నొంచుచున్‌= బాధపెట్టుతూ; కేతుదండ= పతాకాలు కట్టిన 
ధ్వజాలను; ఖండన మొనరించుచున్‌= నరికి ముక్కలు చేస్తూ; డయ్యక= అలయక; (క్రుయ్యక= వెనుదీయక; గండునన్‌= 
పౌరుషంతో; పెనగాన్‌= పోరాడాడు. 


తాత్సర్యం: కర్ణుడి వీరవిహారాన్ని చూచి భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, సాత్యకి అతడిపై 
బడ్డారు. దీనితో కర్షుడు రెచ్చిపోయి ఉగ్రుడై ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకృతిగా అగుపిస్తూ భటుల శరీరాలను 
చీల్చివేస్తూ, గుర్రాలను అణచివేస్తూ, కేతనాలను తునుకలు చేస్తూ అలయక, సొలయక వెనుకడుగు వేయక 
పౌరుషంతో పోరాడాడు. 


క నకుల సహదేవులును వా । రికి దోడ్పడి నిశితశర పరీతుని( జేయం, 

బ్రకటిత బలశౌర్యుండు సూ । త కులోద్వహు. డేచి, వారి. దల(కం జేసిన్‌. 170 
ప్రతిపదార్థం: నకుల సహదేవులును; వారికిన్‌= ఆ భీమశిఖండి ధృష్టద్యుమ్న ఉపపాండవ సాత్యకులకు; తోడ్పడి= సహాయం 
చేస్తూ; నిశిత శర= వాడి అయిన అమ్ములతో; పరీతునిన్‌= చుట్టుముట్టినవాడినిగా; చేయన్‌; (ప్రకటిత= వెల్లడించిన; 


బలశౌర్యుండు= శక్తి సాహసాలు కలిగినవాడు; సూతకుల= సారథుల కులంలో; ఉద్వహుండు= శ్రేష్టుడు (రాధేయుడు); ఏచి= 
విజృంభించి; వారిన్‌; తలంకన్‌= భయపడి వెనుదీసేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: నకుల సహదేవులు వారితో చేరి, వాడి అయిన బాణాలతో కర్షుడిని ముంచివేశారు. పేరుకెక్కిన 
బలపరాక్రమాలు కలవాడు సూతకుల పుత్రుడు అయిన రాధేయుడు వీరవిహారం చేసి వారిని భయపడి పరుగెత్తేటట్లు 
చేశాడు. 


క _ పెక్కండ్రతోడం గర్జుం । డొక్కండ పోరాడి, యెక్కు డుక్కున వారిం 
జికువడం జేయుట గడు । నక్కజ మై యుండె( గౌరవాధిప! చూడన్‌. 171 
ప్రతిపదార్థం: కౌరవాధిప!= ధృతరా|ష్టా!; పెక్కం(డ్ర తోడన్‌= అనేకులతో; కర్ణుడు; ఒక్క(డు+అ= ఒక్కడే; పోరాడి; ఎక్కుడు= 


అతిశయించే; ఉక్కునన్‌= బలంతో; వారిన్‌ చిక్కుపడన్‌+చేయుట= వారిని చిక్కులలో పెట్టటం; చూడన్‌= చూడగా; కడున్‌= 
మిక్కిలి; అక్కజము+ఐ ఉండెన్‌= ఆశ్చర్యకరంగా ఉండింది. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 373 


తాత్పర్యం: పెక్కుమందితో కర్షుడు ఒక్కడే పోరాడి వారందరిని చిక్కులలో పెట్టటం చూస్తే ఆశ్చర్యకరంగా 
తోచింది. 


వ. _ ఇవ్విధంబున న ద్దెసం జేయంగల మేటిమగల వెగ డందించినం, బోక పొదువు పాంచాల చేది 
మాత్య్యాదివర్గంబులపై నతం డనర్గళ ప్రసారంబులగు శరాసారంబులు నిగిడించినం, గరి రథ ఘోటక 
భటావయవ ఖండంబులును వివిధాస్త్ర శస్త్రశకలంబులును జామర చ్ర్లత్ర కేతు భూషణ భాగంబులును భూ 
భాగంబునం దొర(గం బెరి(గి, నెత్తురు టేబులు వాటి; మజియుం బాండవ యోధవరులు వరుసం బోరి 
పోరి యంత కంతకు నివ్వటిల్లు నాకర్ణు క్రొవ్వున నివ్వెటి పడిన, నవ్వీరుండు గోవులం దోలు కోల్పులికైవడి( 
గౌంతేయ బలంబులం బటిప(, బాంచాలురు వెండియు దండితనంబున నతనిం దలపడిన; నాతండు 
పంచవింశతి రథికులం దునిమి వైవస్వతు చందంబునం బేర్షినం, దూర్య రవంబులు సెలంగం దత్పుత్రులును 
దుర్యోధన కృప దుశ్శాసనులు నశ్వత్థామ శకుని కృతవర్మలుం బైకొని, యా ధర్మనందను సైన్యంబు 
సమయింప; నది విచ్చిన, నెలుం గిచ్చి పోనీక నిలిపి, భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయులు 
గడంగి కౌరవ సైనికులం గనుపుగొట్టం దొడంగినం, బోరు ఘోరంబయ్యె; నిత్తెజింగున రెండు దెజఖంగుల 
మూకలు దెగటాటుచుండ, గాండీవి దమ మోహరంబున కుత్సాహం బెసంగ నొక్కవలన మనమొనల 
నెత్తుటం జొత్తిల్లం జేయుచుం గదిసి, దలయెత్తి చూచి శౌరి నుద్దేశించి. 172 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; ఆ+దెసన్‌= ఆ పక్షంలో; చేయన్‌+కల= సమర్ధులైన; మేటి మగల= అధికులైన వారి; వెగడు= 
భయం; అందించినన్‌= కలిగించినా; పోక= తృప్తిపడక; పొదువు= పైకొనే; పాంచాల-చేది-మత్స్య; ఆది= మొదలైన; వర్గంబుల పైన్‌= 
విభాగాలపై; అతండు= ఆ కర్టుడు; అనర్గళ= అడ్డులేని; ప్రసారంబులు+అగు= వ్యాపకములుగల; శర= బాణాలనే; ఆసారంబులు= 
జడివానలను; నిగిడించినన్‌= పెంపొంద చేయగా; కరి; రథ; ఘోటక= గుర్రాల; భట; అవయవ= (వీటి) శరీరభాగాలు; 
ఖండంబులును= తునుకలును; వివిధ+అ స్త్ర శస్త్ర; శకలంబులును= ముక్కలును; చామర= వింజామర; ఛత్ర= గొడుగుల; 
కేతు= పతాకాల; భూషణ= నగల; భాగంబులును= విరిగిన తునుకలున్నూ; భూభాగంబునన్‌; తొరంగన్‌= రాలిపడగా; 
పెరింగి= అతిశయిల్లి; నెత్తురుటేరులు; పారున్‌= పారగా; మణియున్‌; పాండవ; యోధవరులు= యుద్దంచేసే ప్రముఖ వీరులు; 
వరుసన్‌= ఒకరి తర్వాత ఒకరు; పోరి పోరి; అంతకంతకున్‌= (క్రమంగా; నివ్వటిల్లు= అతిశయించే; ఆ కరు (క్రొవ్వునన్‌= 
మదమునకు; నివ్వెజపడిన= చేష్టలు దక్కిన; ఆ+వీరుండు= ఆ శూరుడు కర్గుడు; గోవులన్‌ తోలు= ఆవులను తరిమే; 
కోల్పులికైవడిన్‌= పెద్దపులివలె; కౌంతేయ బలంబులన్‌; పజపన్‌= పరుగెత్తిపోయేటట్టు చేయగా; పాంచాలురు; వెండియున్‌= 
మరల; దండితనంబునన్‌= శౌర్యంతో; అతనిన్‌= ఆ కర్గుడిని; తలపడినన్‌= ఎదుర్కొనగా; అతండు; పంచవింశతి= 
ఇరవైఐదుమంది; రథికులన్‌= రథవీరులను; తునిమి= ఖండించి; వైవస్వతు= యముని; చందంబునన్‌= విధంగా; పేర్చినన్‌= 
అతిశయంచగా; తూర్య, రవంబుల్‌= వాద్యముల ఘోష; చెలంగన్‌= అతిశయించగా; తద్‌+పుత్రులును= ఆయన కుమారులును; 
దుర్యోధన-కృప-దుశ్ళాసనులు - అశ్వత్థామ శకుని - కృతవర్మలున్‌; సైకొని= పైబడి; ఆ ధర్మనందను సైన్యంబు; 
సమయింపన్‌= చంపగా; అది= ఆ సైన్యం; విచ్చినన్‌= చెల్లాచెదరై పరుగెత్తగా; ఎలుంగు+ఇచ్చి= కేకవేసి; పోనీక నిలిపి; భీమ- 
నకుల- సహదేవ - ధృష్టద్యుమ్న - శిఖండి - (ద్రౌపదేయులు= భీముడు, నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి 
ద్రౌపదిపుత్రులు; కడంగి= పూని; కౌరవసైనికులన్‌; కనుపుగొట్టన్‌= ఖండించుటకు; తొడంగినన్‌= పూనుకొనగా; పోరు= 
జగడం; ఘోరంబు+అయ్యెన్‌= భయంకరమయింది; ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; రెండు తెజంగుల= ఉభయపక్షాల; 
మూ(కలు= గుంపులు; తెగటాబుచుండన్‌= సంహరించబడుతుండగా; గాండీవి; తమ; మోహరంబునకున్‌= సేనావ్యూహానికి; 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్సాహంబు; ఎసంగన్‌= పొంగగా; ఒక్క వలనన్‌= ఒక (ప్రక్కన; మన మొనలన్‌; నెత్తుట; జొత్తిల్లన్‌+చేయుచున్‌= మునుగజేస్తూ; 
కదిసి= మార్కొని; తలయెత్తి చూచి; శౌరిన్‌ ఉద్దేశించి= కృష్ణుడితో (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: ఈ విధంగా ఆ పక్షంలోని మేటి వీరులను కలతపెట్టి, అంతటితో తృప్తిపడక తనను చుట్టుముట్టిన 
పాంచాల, చేది, మత్యాాది రాజవర్గాలపై ఎడతెరిపిలేని బాణవర్గాలు కురిపింపగా రథ గజాశ్వ కాల్చ్బలాల మేని 
ముక్కలు వివిధ్నాస్తాల, రథాంగాల ముక్కలు నేలపై కుప్పలుగా పడ్డాయి. నెత్తురుటేరులు పారాయి. ఆ పాండవవీరులు- 
వరుసగా పోరిపోరి అంతకంతకు అతిశయించే కర్ణుడి పౌరుషానికి అందరూ నివ్వెరపోయారు. అతడు బెబ్బులి 
గోవులమందలను తోలినట్టు పాండవసైన్యాలను పరుగెత్తేటట్టు చేశాడు. పాంచాలురు ఇంకా పౌరుషంతో ఎదుర్కోగా 
కర్ణుడు ఇరవైఅయిదుమంది రథవీరులను చంపి యముడివలె విజృంభించాడు. వాద్యాలు మోగగా, దుర్యోధన 
కృప దుశ్ళాసనాశృత్తామ శకుని కృతవర్మాదులు అందరూ కూడి పాండవ సైన్యాన్ని చంపగా, అది కకావికలైపోతుండగా, 
భీమ నకుల సహదేవ ధృష్టద్యుమ్ను శిఖండి ద్రౌపదేయులందరు కలిసి గొంతెత్తి దానిని పోనీక నిలిపి కౌరవ 
సైనికులను చంపసాగారు. అంతట పోరు ఘోరంగా సాగింది. ఈ విధంగా రెండు వైపుల సైన్యాలు చనిపోతూ 
ఉండగా అర్జునుడు తన యుద్దవ్యూహంలో ఉత్సాహం అతిశయించగా ఒక్కచోట మొదలుపెట్టి మన కారవ సైన్యాన్ని 
రక్తంలో ముంచివేస్తూ సమీపించి, తలయెత్తి చూచి కృష్ణుడితో (ఇట్టా అన్నాడు). 


విశేషం: అలంకారం: ఉపమ. 


సీ. “కర్ణునికేతువు గ్రాలెడు జూచితే | భీమాదులైన యుద్దామ రథిక 
జనులు పెక్కండ్రతో నని సేయుచున్నవా( । డితని ప్రాపున గురుసుతుండు గృపుండు6 
గృతవర్మయును గురుపతి సురక్షితుం జేసి । కొని, వీక( బాంచాలకోటి బడలు 
వజిచెద రురవడి( దటిమి; యా రాధేయు । గీటడంగింతము, ఘోటకముల( 


తే. బటురయమునం. బోని” మ్మని పలుకుటయును | శౌరి యట్టులు సేయంగ శల్యు( దమ్మ 
హోగ్ర రథవేగమును, నరునుజ్వలంపు । టేపు గని, సూతపుత్రుతో నిట్టు లనియె: 173 


ప్రతిపదార్థం: చూచితే?= అదిగో చూచినావా?; కర్టుని; కేతువు= టెక్కెము; (క్రాలెడున్‌= రెపరెపలాడుతూ మెరుస్తూ ఉంది; 
భీమాదులు+ఐన= భీముడు మొదలైన; ఉద్దామ= భయంకరులైన; రథికజనులు= రథ సైనికులు; పెక్కండ్రతోన్‌= చాలామందితో; 
అని చేయుచున్నవాండు= యుద్దం చేస్తున్నాడు; ఇతని (ప్రాపునన్‌= ఇతడి (కర్ణుడి) అండతో; గురుసుతుండు= అశ్వత్తామ; 
కృపుండున్‌; కృతవర్మయున్‌; కురుపతిన్‌; సురక్షితున్‌ చేసికొని= కాపాడుకొని; వీ(కన్‌= పట్టుదలతో; పాంచాల; కోటిన్‌= 
సమూహాన్ని; ఉరవడిన్‌= విజృంభణంతో; తణీమి; బడలు పటిచెదరు= బాధతో డస్సిపోయేటట్టు చేస్తున్నారు; (కావున) ఆ 
రాధేయున్‌= ఆ కర్గుడిని; గీటు+అడంగింతము= చంపివేద్దాము; ఘోటకములన్‌= గుర్రాలను; పటురయమునన్‌= మహావేగంగా; 
పోనిమ్ము= తోలుము; అని పలుకుటయున్‌= అని చెప్పగా; శౌరి= కృష్ణుడు; అట్టులు+చేయంగన్‌; శల్యుండు= కర్ణుడి సారథి 
అయిన శల్యుడు; ఆ+మహా+ఉ(గ్ర= ఆ తీవ్రమైన; రథవేగమును; నరు= అర్జునుడి; ఉజ్జ్వ్యలంపు; ఏపున్‌= మిరుమిట్టు గొలిపే 
ఉద్దతిని; కని= చూచి; సూతపుత్రునితోన్‌; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అదిగో - కర్గుడి టెక్కెం ఎలా మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తున్నదో చూడు! భీముడు మొదలైన 
ఉద్దండ రథయోథులు పెక్కండ్రతో యుద్దం చేస్తున్నాడు. కర్షుడి అండ చూచుకొని అశృత్తామాదులు దుర్యోధనుడికి 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 375 


రక్షణ కల్పిస్తూ, పాంచాల సైనికసమూహాలను అలసిపోయేటట్లు చేస్తున్నారు. వేగంగా వెంటాడి ఆ కర్షుని 

హతమారుద్దాము. గుర్రాలను వేగంగా తోలుము” అని చెప్పగా కృష్ణుడు అట్లాగే చేశాడు. కర్గుడి తేరు తోలుతున్న 
యలు (ac) st) (ac) 

శల్యుడు అర్జునుడి రథవేగ తీవ్రతను, అతని దేదీప్యమానమైన విజృంభణమును చూచి, కర్గుడితో ఇట్లా అన్నాడు. 


క “కేతన కపి భయదంబై । తోంతేరంగం జక్రధర చతుర సారథ్య 
ద్యోతితవల్గన చారు । శ్వేతహరులు మెజియ వచ్చు వీరుని గంటే!' 174 


ప్రతిపదార్థం: కేతనకపి= పతాకంలో ఉన్న హనుమంతుడు; భయదంబు+ఐ= భయాన్ని పుట్టిస్తూ; తోంతేరంగన్‌= రాగా; 
చ(క్రధర= కృష్ణుడి; చతుర= చాకచక్యమైన; సారథ్య= సారథ్యం చేత; ద్యోతిత= ప్రకాశించిన; వల్గన= అశ్చగతుల వలన; 
చారు= అందగిస్తున్న; శ్వేతహరులు= తెల్లగుర్రాలు; మెజయన్‌= దీపించగా; వచ్చు; వీరునిన్‌= అర్జునుడిని; కంటే?= 


చూచావా? 


తాత్పర్యం: 'కపిధ్వజం భయంకలిగిస్తూ కనిపించగా, కృష్ణుడి నిపుణమైన రథసారథ్యంవలన చిత్రవిచిత్రంగా 
దూకుతున్న ఆ తెల్లని రథాశ్యాలూ వెలుగొందగా వస్తున్న అర్జునుడినీ చూచావా? 


వ. అని మటియును; 175 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “నవ్వెడు తలలను, గ్రొవ్వారు చేతుల । బిరుదులు వెట్టిన చరణములను, 
వాతులు దెటిచిన వాజి మస్తకముల, । గిరిశ్శంగముల( బోని కరిశిరముల, 
నవయవ భేదంబు లడంగెడునట్లుగం దుము । రైన బహుగాత్ర సముదయముల 
భయదంబు లై మహి( బడు విమానములట్ల । యటివటి లైనట్టి యరదములను 


తే. నేలంగప్పుచు/ దన బాణ జాల మదర, | నెవ్వ రడ్డము సొచ్చిన నించుకయును 
దవులంబడక, సముద్దతి( దివిరి మనల । దేలి చూచుచు. బార్జు. డీ దిక్కు గవిసె. 176 


ప్రతిపదార్థం: నవ్వెడు తలలను= నవ్వుతున్న తలలను; (క్రొవ్వారు= బలసిన; చేతులను; బిరుదులు పెట్టిన= విజయ 
చిహ్నాలుగా పెట్టబడిన కాలి కంకణాలు మొదలైన వాటితో ఉన్న; చరణములను= కాళ్ళను; వాతులు= నోళ్ళు; తెజుచిన; వాబి= 
గుర్రాల; మస్తకములన్‌= తలలను; గిరిశ్చంగములన్‌= కొండకొమ్ములను; పోని= పోలిన; కరిశిరములను= ఏనుగు తలలను; 
అవయవ భేదంబు= అంగముల భేదం; అడగౌడునట్టుగన్‌= తెలియకుండా పోయేటట్టుగా; తుమురు+ఐన= చిదురైన; 
బహుగాత్ర= అనేక శరీరాల; సముదయములన్‌= సమూహాలను; భయదంబులు+ఐ= భీతి కొలుపునవై; మహిన్‌పడు= 
భూమిపై పడుతున్న; విమానములు+అట్ట= ఆకాశంలో ఎగిరే విమానాలవలె (ఇది కవి ఊహాశక్తికి తార్కాణం); అజవజలు+ 
ఐనట్టి= ముక్కలు ముక్కలు ముక్కలైనట్టి; అరదములన్‌= తేరులను; నేలన్‌ కప్పుచున్‌= భూమిమీద అంతా పరచిపెట్టుతూ; 
తన బాణజాలము+అడరన్‌= తన బాణసమూహం విజృంభిస్తూ ఉండగా; ఎవరు; అడ్డము; చొచ్చినన్‌= దూరినా; ఇంచుకయును= 
కొంచెమైనా; తవుల(బడక= నిరోధించబడక; సముద్దతిన్‌= దుడుకుతనంతో; తివిరి= ప్రయత్నించి, పూని; మనలన్‌; తేటి 
చూచుచున్‌= బాగా పరికిస్తూ; పార్టుడు= అర్జునుడు; ఈ దిక్కు; కవిసెన్‌= అలముకొన్నాడు. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: (ముక్కలైపోయి, రణరంగాన్నంతా పరుచుకొనిపోయి, భయానికి అందాన్ని చేకూరుస్తున్న దృశ్యాన్నంతా 
బాగా పరిశీలించి శల్యుడు వర్లిస్తున్నాడు.) 'నవ్వుతుండగా నరికివేయబడిన ఆ తలల్లో నవ్వు ఇంకా మాసిపోలేదు. 
కండలు తిరిగిన చేతులు తునుకలై ఉన్నవి. జయచిహ్నాలైన వీరుల ఉంగరాలతో ఉన్న కాళ్ళు, నోరులు తెరచికొని 
ఉన్న గుర్రాల తలలు, కొండకొమ్ముల పోలిన ఏనుగుల శిరస్సులు, తల, తోక తెలియని విధంగా నరుకబడి ఉన్న 
శరీర సముదాయాలు, భయంకరములై నేల గూలు విమానాలవలే ముక్కలు ముక్కలైన తేరులు రణభూమినంతా 
కప్పివేసి ఉన్నవి. తన శరపరంపర అతిశయిల్లుతుండగా, ఎవరు అడ్డం వచ్చినా లెక్కచేయక ఎదుర్కొంటూ చెలరేగి 
పార్టుడు చుట్టుపట్ల పరికించి చూస్తూ, మన దిక్కుకు తరలివచ్చాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. (కాలి బొటనట్రేలికి పెట్టిన ఉంగరాన్ని మద్దియ అంటారు. పూర్వం విజయి అయిన రాజు ఓడిన 
రాజులపేర్లు చెక్కిన మద్దియ ఉంగరాన్ని ధరించి అని, అర్థం. తమిళ మహాకవి- కంబరు దశరథుడికి ఈ మద్దియలను 
తొడిగి వర్లిస్తాడు. తిక్కన కాకతివీరుల కాళ్ళలో వీటిని చూచినాడు కాబోలు) 
క తోడై డాపట వలపట(। గూడి తటుమువారు లేరు; కోపంబున నీ 

తోడి బవరమున కడరెడు । గ్రీడి;ి మనతలంపు గూడె, గెలుపుము గడ(కన్‌. 177 
ప్రతిపదార్థం: (అట్టు రేగిన అర్జునుడికి) తోడై= తోడుగా; డాపటన్‌= ఎడమ॥ప్రక్క; వలపటన్‌= కుడిప్రక్క; కూడి= చేరి, 
తణుమువారు లేరు; కోపంబునన్‌; నీతోడి= నీతో; బవరమునకున్‌= యుద్దానికి; (క్రీడి= అర్జునుడు; అడరెడున్‌= విజృంభించాడు; 
మన తలంపు= మన యోచన; కూడెన్‌= ఫలించింది; కడ(కన్‌= ప్రయత్నంతో; గెలువుము; 


తాత్సర్యం: 'అర్జునుడి కుడి ఎడమల కూడి పోరాడేవారు లేరు. కోపంతో తా నొక్కడే నీతో యుద్దానికి విజృంభించి 
వస్తున్నాడు. మన ఆలోచన కలిసి వచ్చింది. పూనికతో జయించుము. 


ఆ. పాయ వడియె సేన; బరవస మలరంగ । మార్కొనంగ మేటిమగ( డొకండు. 

గలుగ నోప(, దేపు దలకొన మనమ యి ,బ్దలియు6 దలపడంగ వలయు. గర్భ! 178 
ప్రతిపదార్థం: కర్ల!; సేన; పాయ పడియెన్‌= చీలింది; బరవసము= ధైర్యము; అలరంగన్‌= ఒప్పారగా; మార్కొనంగన్‌= 
ఎదుర్కొనటానికి; మేటిమగండు= సమర్ధుడైన వీరుడు; ఒకండు= ఒక్కడూ; కలుగన్‌ ఓపండు= సిద్దమవటానికి చాలడు; 


మనము+అ= మనమే; ఈ+బలియున్‌= ఈ బలశాలిని; ఏపు= పెంపు; తలకొనన్‌= కూడివచ్చేటట్టు: తలపడంగన్‌ వలయున్‌= 
ఎదుర్కొనాలి. 


తాత్పర్యం: కర్ణా! సైన్యం పాయలుగా చీలిపోయింది. ఉత్సాహంతో శత్రువు నెదుర్కొనే సామర్థ్యం కలిగిన ప్రతాపశాలి 
ఒక్కడూ కనపడటంలేదు. కాబట్టి మనమే శక్తిని పెంచుకొని, ఈ బలవంతుడితో తలపడవలసి ఉన్నది. 


వ. అనిన విని, కర్ణుండు గవ్వడి బాహాబలంబును శౌర్య సారంబును దపః ప్రభావంబును ముక్కంటితోడ నెక్కటి 
పోరుటయును బాశుపతాది దివ్యాస్రంబులు వడయుటయును, బురందర ప్రముఖ బృందారకులకు 
నజయ్యులగు కాలకేయుల నిర్ణించుటయు విరాటు పసుల మరల్లుటయు లోనుగా€ గల విశేషంబు 
లుగ్గడించి, కృష్ణుమాహాత్మ్యంబు వొగడి: 'యిట్టివారల నే నొక్కరుండన మార్మొని మదం బడంగించెద 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 377 


మద్రనాయక! మన తేరు వారి యరదంబునకు సమ్ముఖంబుగా౯ జనని'మ్మనిన, నతం డట్ల చేయం 
గనుంగొని, కురుపతి పురికొలుప. గృపకృతవర్మ గురుపుత్ర గాంధార విభులును గొందటు కుమారులును 
విక్రమాటోపంబు దీపింప నయ్యంగరాజుం గడచి యడరి యాఫల్లునుం బొదివిన, నమ్మహాభుజుండు హరిణ 
కులంబు గనిన సింగంబు విధమున విజృంభించి, యా రథికులపై( గలయ వివిధ విశిఖంబులు నిగిడించి, 
ధనువులు దునిమియు, ఘోటకంబుల. గూల్లియు సారథుల సమయించియు. దత్సేనా చతురంగంబుల 
బడలువటిచియు నబ్బ్దలు మగలం దెరల్ది యొత్తరించి, కెలనన దురంబు సేయు నమ్మరుత్తనయుం జేరం 
జని, బహువిరోధిజన పయోధిమగ్నుం డగుచున్న యతని నుద్దరించి, సంప్రీతుం డగు నతనికి నగ్రజుకుశలం 
బెజింగించి సంతోష సాగరంబునం దేల్చి, 'నీ విక డప్పి యార్దికొమ్మని పలికి, రాధేయ రభసోత్సాహ 
సహితం బగు నీ బలంబుమీ(దం గవిసిన. 179 


ప్రతిపదార్థం: అనిన విని; కర్గుండు; కవ్వడి= సవ్యసాచియొక్క; బాహాబలంబును= భుజబలాన్ని; శౌర్య సారంబును= 
ప్రతాపపు నిగ్గును; తపః ప్రభావంబును= తపస్సు కలిగించిన శక్తిని; ముక్కంటితోడన్‌= శివుడితో; ఎక్కటిపోరును= ఒంటరిగా 
చేసిన పందెపు జగడాన్నీ; పాశుపత+ఆది= పాశుపతము మొదలైన; దివ్య= దైవ (ప్రభావం కలిగిన; అస్త్రాలను; పడయుటయును= 
పొందటాన్ని; పురందర= ఇంద్రుడు; ప్రముఖ= మొదలైన; బృందారకులకున్‌= దేవతలకు; అజయ్యులు+అగు= జయింపవీలుకాని; 
కాలకేయుల; నిర్జించుటయున్‌= ఓడించటాన్ని; విరాటు; పసులన్‌= పశువులను; మరల్చుటయున్‌= వెనుకకు మరలించటాన్ని; 
లోనుగాన్‌ కల= మొదలైన; విశేషంబులు= అతిశయాలను; ఉగ్గడించి= పొగడి; కృష్ణుమాహాత్మ్యంబు; పొగడి= ప్రశంసించి; 
ఇట్టివారల; నేను+ఒక్కరుండను+అ= నేను ఒక్కడినే; మార్కొని= ఎదిరించి; మదంబు+అడంగించెదన్‌= పొగరు అణగగొట్టుతాను; 
మ(ద్రనాయక!= శల్యా!; మనతేరు; వారి; అరదంబునకున్‌= తేరునకు; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; చననిమ్ము= పోనిమ్ము; 
అనినన్‌; అతండు; అట్టు+చేయన్‌= ఆ ప్రకారమే చేయగా; కనుంగొని; కురుపతి= దుర్యోధనుడు; పురికొలుపన్‌= (ప్రేరేపింపగా; 
కృప-కృతవర్మ-గురుపుత్ర-గాంధార విభులును; కొందజు కుమారులును; విక్రమ+ఆటోపంబు= శౌర్యవిలసనం; దీపింపన్‌; 
ఆ+అంగరాజున్‌= ఆ కర్టుడిని; కడచి= దాటి; అడరి= విజృంభించి; ఆ ఫల్లునున్‌= అర్జునుడిని; పొదివినన్‌= చుట్టుముట్టగా; 
ఆ+మహాభుజుండు= ఆ బాహుబలదర్పితుడు; హరిణకులంబున్‌= జింక జాతిని; కనిన= చూచిన; సింగంబు విధమునన్‌= 
సింహంవలె; విజృంభించి; ఆ రథికులపైన్‌= ఆ యోధులపై; కలయన్‌= అంతటా; వివిధ= నానావిధాలైన; విశిఖంబుల= 
బాణాలను; నిగిడించి= (ప్రయోగించి; ధనువులు తునిమియున్‌= ధనుస్సులను విరుగగొట్టి; ఘోటకంబులన్‌= గుర్రాలను; 
కూల్చియున్‌= పడగొట్టియు; సారథులన్‌; సమయించియున్‌= చంపియు; తద్‌=ఆ; సేనా= సేనలోని; చతురంగబలంబులన్‌; 
బడలు పటీచియున్‌= అలయింపచేసియు; ఆ+బలుమగలన్‌= బలవంతులైన ఆ మొనగాండ్రను; తెరల్ఫి= తొలగించి; 
ఒత్తరించి= ఆ(క్రమించి; కెలనన= సమీపాన; దురంబు చేయు= యుద్దం చేస్తున్న; ఆ+మరుత్‌+తనయున్‌= ఆ భీముడిని; 
చేరన్‌*చనినమీపించి; బహువిరోధిజన= పెక్కుమంది విరోధిజనమనే; పయోధిమగ్నుండు+అగుచున్న= సముద్రంలో 
మునిగిపోతున్న; అతనిని= భీముడిని; ఉద్దరించి= పైకి తేల్చి; సంప్రీతుండు+అగు= మిక్కిలి సంతోషించినవాడగు; అతనికిన్‌; 
అ(గ్రజు= అన్న; కుశలంబు+ ఎణింగించి= క్షేమం తెలిపి; సంతోషసాగరంబునన్‌= సంతోషము అనే సముద్రములో; తేల్చి= 
తేల చేసి; నీవు; ఇంక; డప్పి= బడలిక; ఆర్చికొమ్ము+అని= తీర్చుకొమ్మని; పలికి; రాధేయ; రభస+ఉత్సాహ= సంతోషాతిశయంతో; 
సహితంబు+అగు= కలిసికొని ఉన్న; నీ బలంబుమీందన్‌= నీ సేనపై; కవిసినన్‌= పైబడగా; 


తాత్సర్యం: అనగా విని, కర్షుడు పార్టుడి బాహుబలాన్నీ, పరా(క్రమాన్నీ, తపఃప్రభావాన్నీ, శివుడితో చేసిన 
ఒంటరిపోరునూ, పాశుపతాలవంటి దివ్యాస్తాలను పొందటాన్నీ, ఇంద్రాదులకు అసాధ్యులైన కాలకేయులను 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


జయించటాన్నీ, విరాటుడి గోవులను మళ్ళించటాన్నీ, ఇట్లా అనేక విశేషాలను పేర్కొని, కృష్ణమాహాత్యాన్ని పొగడి, 
'అటువంటి వీరులను నేనొక్కడినే ఎదుర్కొని వారి మదాన్ని అణగిస్తా'నని అన్నాడు. 'ఓ శల్యా! మన రథాన్ని వారి 
తేరుకు ఎదురుగా పోనిమ్ము” అన్నాడు. శల్యు డట్టాగే చేశాడు. అంతలో దుర్యోధనుడి ప్రేరణతో కృపుడు, కృతవర్మ, 
అశ్యత్థామ, శకుని, కొందరు కుమారులను కర్టుడికంటె ముందుగానే సాగి, అర్జునుడిని చుట్టుముట్టారు. లేళ్ళగుంపును 
చూచిన సింహంవలె అర్జునుడు వారిమీద విజృంభించి, బాణాలతో వారి విండ్లను, గుర్రాలను, సారథులను 
నశింపజేసి వారి చతురంగ బలాలను బలహీనపరిచాడు. వారిని చంపి, సమీపంలో యుద్దం చేస్తున్న భీముడివద్దకుపోయి, 
పెక్కుమంది విరోధులనే సముద్రంలో మునిగిఉన్న అతడిని ఉద్ధరించి, అతడిని సంతోషపెట్టి, ధర్మరాజుకుశలాన్ని 
తెలిపి, ఆనందపరచి, “ఇక నీవు బడలిక తీర్చుకొనుము” అని చెప్పి, కర్షుడి సైన్యంమీద దాడి చేశాడు. 


కురుకుమారులు పదుగు రర్జునుం దాశి మృతు లగుట (సం. 8-58-23) 


చ. తొడరి భవత్తనూజులు పదుండ్రు సముద్ధట సింహనాదు లై 

వడి దను( జుట్టుముట్టుటయు, వారల సూత హయధ్వజంబులం 

బొడి పొడి సేసి యాతడు రిపుల్‌ వెగడంద వెడంద తూపులన్‌ 

మెడలు దెగంగ నేసి రణమేదినికిన్‌ బలి సేసె నత్తలల్‌. 180 
ప్రతిపదార్థం: తొడరి= పూని కూడినవారై; భవత్తనూజులు= నీ కుమారులు; పదుండ్రు= పదిమంది; సముద్భట= గొప్పవైన; 
సింహనాదులై= సింహ గర్జనలతో; వడిన్‌; తనున్‌= తనను; చుట్టుముట్టుటయున్‌= చుట్టుముట్టగా; వారల= వారి; సూత= 
సారథి; హయ; ధ్వజంబులన్‌; పొడి పొడిచేసి; ఆతండు= ఆ అర్జునుడు; రిపుల్‌ వెగడందన్‌= శత్రువులు భయకంపితులు 


కాగా; వెడంద= వెడల్పు అయిన; తూపులన్‌= బాణాలతో; మెడలు తెగంగన్‌; ఏసి= (ప్రయోగించి; రణ మేదినికిన్‌= 
యుద్ధభూమికి; ఆ+తలల్‌= వారి తలలను; బలి చేసెన్‌= బలిగా ఇచ్చాడు. 


తాత్పర్యం: పూనుకొని నీ కొడుకులు పదిమంది, సింహాలవలె గర్జిస్తూ అర్జునుని చుట్టుముట్టగా, ఆయన వారి 
సారథులను, గుర్రాలను, జెండాలను పిండి పిండిగా చేశాడు. వెడల్పు అయిన బాణాలతో మెడలు తెగనరికి, ఆ 
తలలను యుద్దభూమికి బలిగా సమర్పించాడు. 


వ. అట్టియెడ. 181 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. నవతి కౌరవ రథికులు గవిసి కడిమి(। బొదువుటయు, నన్ని శరముల భూరి రయము 
మెజియ నందటి( దెగటార్డి తటుము నతని(। దాశె వేయుమున్నూజు దంతావళములు. 182 


ప్రతిపదార్థం: నవతి= తొంబదిమంది; కౌరవ రథికులు= కౌరవ రథసైనికులు; కవిసి= పైబడి; కడిమిన్‌= పట్టుదలతో; 
పొదువుటయున్‌= మార్కొనగా; అన్ని శరములన్‌= రథికుల సంఖ్యతో సమానమైన బాణాలతో; భూరి రయము= అత్యంత 
వేగం; మెజయన్‌= తళుకొత్తగా; అందణన్‌; తెగటార్చి= చంపి; తజుము= (మిగిలినవారిని) తరిమికొట్టే; అతనిన్‌= ఆ 
అర్జునుడిని; వేయుమున్నూజు= పదుమూడువందల; దంతావళములు= ఏనుగులు; తాశెన్‌= పైనపడ్డాయి. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్సర్యం: ఇట్టా వీరవిహారం చేస్తున్న అర్జునుడిని, తొంబదిమంది కౌరవ రథికులు పైనబడి, పేర్చిన పట్టుదలతో 
చుట్టుముట్టినారు. ఒక్కొకరిని ఒక్కొక్క బాణంతో మహావేగంతో అర్జునుడు అందరినీ చంపివేశాడు. ఇంకా మిగిలి 
ఉన్నవారిని వెంటాడుతున్న ఆ అర్జునుడిపైకి పదమూడు వందల ఏనుగులు దూకాయి. 


వ. ఇట్లు దాంకిన, యాఖీరాది మ్లేచ్చనికరంబుల నతం డనేకవిధ విశిఖంబుల విరియింపం, బై పై( గరి తురగ 
సుభట రథ సమూహమ్ములు గ్రమ్మినం, గని కడంగిన వడముడి తోడ్పాటునం జేడ్పడియు నవి వోక పొదివి 
పెనంగిన, గద గొని యరదంబు డిగ్గి యగ్గలిక నప్పవనతనయుండు దారుణ రణ విహారంబుననెటియ, 
మెజియం; దటుచుగా మెటుంగు వాలంపగములు గాండీవి గుప్పింప నప్పు డమ్ముఖంబు చతురంగంబులయం 
దొక్కండేనియు రక్తంబునం దోంగనియట్టిది లేక యుండె; నట్లు గార్డిచ్చు వొదివిన కాననంబు చందం బయి 
యా సైన్యంబు రూప విటిగి “కర్ణ! కర్ణ! కావు కావు'మను నెలుంగులతో నతనివెనుక కొదింగిన నీ కొడుకు 
లబ్బలుమగని బలసి నిలువ, నా వీరుండు దీవికైవడి సమరారవంబున మునుంగ నీక యమ్మోహరంబు 
నుద్దరించి, మౌర్వి దాటించి కిరీటి దెసకు నడరె; నంతకు మున్న యరదం బెక్కి యనిలతనయుం డా 
ధనంజయునిం గూడుకొనిన నయ్యిరువురకుం దల కడచి పాంచాలు రా సూతనందనుం దలపడుటయు. 

183 


ప్రతిపదార్థం: ఇట్టు తాశినన్‌= ఇట్టా పైనబడగా; ఆభీర+ఆది= ఆ భీరదేశస్థులు మొదలైన; మ్లేచ్చ= హిందువులు కానివారి; 
నికరంబులన్‌= సమూహాలను; అతండు; అనేకవిధ= భిన్న స్వరూపాలైన; విశిఖంబులన్‌= బాణాలతో; విరియింపన్‌= చంపగా; 
కరి తురగ-సుభట రథ సమూహమ్ములు; పైన్‌; (క్రమ్మినన్‌; కని= అది చూచి; కడంగిన= పూనుకొన్న; వడముడి= భీముడి; 
తోడ్సాటునన్‌= సహాయంతో; చేడ్సడియున్‌= బాధింపబడి కూడా; అవి పోక= అవి పోకుండా; పొదివి= పైబడి; పెనంగినన్‌= 
సోరాడగాః గద కొని= గట్‌ చేపట్టి; అరదంబు డిగ్గి= రథం దిగి; అగ్గలికన్‌= ఎక్కువైన పూనికతో; ఆ+పవన తనయుండు= 
ఆ భీముడు; దారుణ= కఠినమైన; రణవిహారంబునన్‌= యుద్ద విహారంలో; నెజయన్‌= విశేషంగా; మెజయన్‌= (ప్రకాశిస్తుండగా; 
తటుచుగాన్‌= పదే పదే; గాండీవి; మెణుంగు; వాలు= పదునైన; అంపగములు= బాణ సమూహాలను; గుప్పింపన్‌= 
ప్రయోగించగా; అప్పుడు; ఆ+ముఖంబు= ఆ సైన్యపు ముందుభాగంలో ఉన్న; చతురంగ బలంబులయందున్‌; 
ఒక్కండేనియున్‌; రక్తంబునన్‌= నెత్తుట; తోంగని అట్టిది= తడియనిది; లేక ఉండెన్‌= లేకుండింది; అట్టు; కార్చిచ్చు= 
అడవిమంట; పాొదివిన= చుట్టుకొన్న; కాననంబు చందంబు= అడవివలె; అయి= మారి; ఆ సైన్యంబు; రూపు+అణన్‌= రూపు 
పోయేటట్టు; విజీగి= నాశనమై; కర్ల! కర్ల!; కావుకావుమను= రక్షించు-రక్షించుమనే; ఎలుంగులతోన్‌= కేకలతో; అతని 
వెనుకకున్‌; ఒది(గిన= ముడుచుకొని దాగుకొన్న; నీ కొడుకులు (కౌరవులు) ఆ+బలుమగని= ఆ మహాబలుని; బలసి 
నిలువన్‌= చుట్టూ నిలబడగా; ఆ వీరుండు= కర్గుడు; సమర+అర్లవమునన్‌= యుద్దమనే సముద్రంలో; దీవి కైవడిన్‌= దీవి 
మాదిరిగా; మునుంగనీక= మునిగిపోకుండా కాపాడి; ఆ మోహరంబును= ఆ సేనా వ్యూహమును; ఉద్దరించి= రక్షించి; 
మౌర్సిన్‌= అల్లైత్రాడును; తాటించి= బిగించి; కిరీటి దెసకున్‌; అడరెన్‌= విజృంభించినాడు; అంతకున్‌ మున్న= అంతకుముందే; 
అరదంబు+ఎక్కి; అనిలతనయుండు= భీముడు; ఆ ధనంజయునిన్‌= ఆ అర్జునుడిని; కూడుకొనినన్‌= కలుసుకొనగా; 
ఆ+ఇరువురకున్‌= ఆ యిద్దరికి; తల కడచి= అతి(క్రమించి; పాంచాలురు; ఆ సూతనందనున్‌= ఆ కర్లుడిని; తలపడుటయున్‌= 
ఎదుర్కొనుటయు. 


తాత్సర్యం: ఇట్లా పై బడగా ఆభీరాది మ్లేచ్చుల సమూహాలపై అనేకవిధ బాణాలను ప్రయోగించి, మీదికి చతురంగ 
సైన్యం క్రమ్ముకొనగా చూచి, భీముడి సహాయంతో వాటిని క్షీణింపజేసినా, అవి పోక (క్రమ్ముకొని యుద్దం చేయగా, 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


గదను చేపట్టి, రథం దిగి, ప్రయత్నంతో భీముడు భయంకర రణవిహారం చేశాడు. అర్జునుడు వాడి బాణాలను 
గుప్పించగా, వాటివలన రక్తంకారని సైనికుడు రణరంగంలో ఒక్కడు కూడా లేడు. రక్తం కారని గజాదులు లేవు. 
ఆ విధంగా కార్చిచ్చు వ్యాపించిన అడవివలె సైన్యం రూపుమాయగా కర్ణా! కావుము, కావుము” అని కేకలు వేస్తూ 
ఆ సైన్యాలు అతడి వెనుకకు ఒదిగాయి. కౌరవులు కూడా అతడి చుట్టూ నిలిచారు. కర్గుడు దీవివలె సైన్యాన్ని 
యుద్దసము(ద్రంలో మునగకుండా రక్షించాడు. అల్లెత్రాడు బిగించి అర్జునుడివైపు సాగాడు. అంతకుముందే భీముడు 
రథమెక్కి అర్జునుడితో కలిశాడు. ఆ యిద్దరికంటె ముందుగా పాంచాలురు కర్గుడిని ఎదుర్కొన్నారు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. ద్రౌపదీనందనులును సాత్యకియు లోను । గాగ బాండవ సైనికోత్కరము గవిసి 
కూడికొనియెం బాంచాలురC గురువరేణ్య! యందటికు నన్నిరూపులై యతండు పెనంగె. 184 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= ధృతర్మాష్ట్రా!; ద్రౌపదీ నందనులును= (ద్రౌపది కుమారులు; అయిదుగురు; సాత్యకియున్‌; 


లోనుగా6గన్‌= మొదలగు; సైనిక ఉత్కరము= సైనికుల సమూహం; కవిసి= ఎదుర్కొని; పాంచాలురన్‌; కూడుకొనియెన్‌= 
కలుసుకొన్నాయి; అందణకున్‌; అన్నిరూపులై= ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపుగ; అతండు= కర్షుడు; పెనలౌన్‌= పోరాడాడు. 


తాత్సర్యం: కురువంశ (శ్రేష్టా! ఉపపాండవులు మొదలగు పాండవ సైనికసమూహం ఏకమై పాంచాలబలాన్ని 
కలుసుకొన్నది. అప్పుడు కర్గుడు ఒక్కొక్క విరోధికి ఒక్కొక్క రూపై యుద్దం సాగించాడు. 
వ. అప్పుడు. 185 
తాత్సర్యం: ఆ సమయంలో. 
సీ, జనమేజయునిసూతు( దునిమి రథ్యంబుల । నో నేసి, భీమతనూజ నకుల 

సుతుల చాపములు ఖండితములు సేసి, ధృ । ష్టద్యుమ్ను మావుల సమయ జూచి 


మెయి వెంచి సాత్యకి హయములC గూల్చి, కే! కయుకుమారుని జముకడకు ననుపః; 
దజ్జనకుం డల్లి తన్ను నొప్పించి ప్ర । సేనునిం దాం జూడ జెలంగి చంపు 


తే.  టయును, బుత్రశోకంబు గిన్మయు మనంబు । నందు. బిరిగొన రాధేయు( డతని నటికె; 
శినివరుం డొండువాజుల( దన రథమున. । బూన్షికొని వచ్చి, తత్సుతు( బొదివె నధిప! 186 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; జనమేజయుని= జనమేజయునియొక్క; సూతు= తేరు నడుపువానిని; తునిమి= ఖండించి; 
రథ్యంబులన్‌= గుర్రాలను; నోనేసి= నొచ్చునట్టు బాణాలు ప్రయోగించి; భీమ తనూజ= భీముడి కొడుకుయొక్క; నకుల 
సుతుల= నకులుడి కొడుకుయొక్క (వీరి); చాపములు= విండ్లు; ఖండితములు చేసి= తెగగొట్టి; ధృష్టద్యుమ్ను; మావులన్‌= 
గుర్రాలను; సమయన్‌+చూచి= చంపి; మెయి పెంచి= దేహాన్ని ఉబ్బజేసి; సాత్యకి హయములన్‌ కూల్చి= సాత్యకి గుర్రాలను 
పడగొట్టి; కేకయ కుమారునిన్‌; జముకడకున్‌= యముడివద్దకు; అనుపన్‌= పంపగా; తద్‌+జనకుండు= ఆయన తండ్రి; అల్లి= 
కోపించి; తన్నున్‌= కర్షుడిని; నొప్పించి= బాధపెట్టి; (ప్రసేనుని; తాన్‌= తాను; చూడన్‌= చూస్తుండగనే; చెలంగి= రేగి; 
చంపుటయును; పుత్రశోకంబు; కిన్మయున్‌= కోపమును; మనంబునందున్‌; పిరి కొనన్‌= మెలివడగా; రాధేయుడు; అతనిన్‌; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 381 


నజకెన్‌; శినివరుండు= సాత్యకి; ఒండు వాజులన్‌= వేరే గుర్రాలను; తన రథమునన్‌= రథమునకు; పూన్నికొని= కట్టుకొని; 
వచ్చి; తత్సుతున్‌= అతని కొడుకును; పొదివెన్‌= చుట్టుముట్టాడు. 


తాత్సర్యం: కర్షుడు జనమేజయుడి సారథిని, గుర్రాలను చంపాడు, భీముడికొడుకు వింటిని, నకులపు(త్రుడి 
వింటిని విరిచాడు. ధృష్టద్యుమ్నుడి గుర్రాలను చంపాడు. ఆవేశంతో సాత్యకి గుర్రాలను కూల్చివేశాడు. కేకయ 
పుత్రుడిని చంపాడు. కేకయరాజు కోపించి కర్గుడిని నొప్పించి అతడు చూస్తూ ఉండగానే అతడి కొడుకైన 
ప్రసేనుడిని చంపాడు. కర్గుడు ఇటు పుత్రశోకం, అటు కోపం మనసులో పెనగొనగా అతడిని చంపాడు. సాత్యకి 
తన రథానికి మరొకరి గుర్రాలను పూన్నికొని అతడి కొడుకును చుట్టుముట్టాడు. 


విశేషం: ఈ జనమేజయుడు కర్ణుడితో పోరాడిన వీరుడు. (పాండవుల మునిమనుమడు కాదు) భారతంలో (ప్రస్తావించబడ్డ 
జనమేజయులు 9 మంది ఉన్నారు. వారిలో ఈ జనమేజయుడు కూడా ఒకడుగా చెప్పబడింది. 


వ. ఇట్లు సూతపాత్రుండగు సుషేణుం బొదివి శినిపాత్రుండు. 187 


పతిపదార్హం: ఇట్లు; సూతపౌ(తు(డగు= కర్లుడి మనుమడు అగు; సుషేణున్‌; పొదివి; శిని పౌత్రుండు= శినిమనుమడు- 
ర (దవ! ౧ & ac) | 
సాత్యకి. 


తాత్పర్యం: ఈ విధంగా కర్షుడి మనుమడైన సుషేణుడిని చుట్టుముట్టి సాత్యకి. 


చ.  హయముల. జంపి, ముప్పది శితాస్తములం దెగటార్వ6 జూచి, తం 

డ్రి యముని చందమై 'తెగితిరే శినివీరుండి యంచు నేయుడు, 

న్లయద మహోగ్రతన్‌ నిగుడునారసమున్‌ నడుమన్‌ శిలీముఖ 

త్రయమునం ద్రుంచి మేన బ్రదర త్రితయంబు శిఖండి గ్రుచ్చినన్‌. 188 
ప్రతిపదార్థం: హయములన్‌ చంపి; ముప్పది; శిత+అస్ర్రములన్‌= వాడి ఆయుధాలను; తెగటార్చన్‌= నాశనంచేయగా; చూచి; 
తం(డ్రి; యముని చందమై= యముడివంటివాడై; శినివీరుండ!; తెగితిరే= నరుకుడుబడ్డావురా?; అంచున్‌; ఏయుడున్‌= 
బాణాలను ప్రయోగించగా; శిఖండి; భయద= వెరపించే; మహా+ఉ(గ్రతన్‌= మహా భయంకరత్వంతో; నిగుడు= వ్యాపించు; 
నారసమున్‌= (పైకివచ్చే) బాణాన్ని; నడుమన్‌= మార్గమధ్యంలోనే; శిలీ ముఖత్రయమునన్‌= మూడు బాణాలచేత; (త్రుంచి= 
విరుగగొట్టి; మేనన్‌= శరీరంలో; ప్రదర త్రితయంబు= మూడు బాణాలు; గ్రుచ్చినన్‌= నాటగా. 


తాత్సర్యం: గుర్రాలను చంపి, ముప్పది వాడిబాణాలతో చంపటానికి చూడగా, కర్ణుడు యముడివలె “ినివీరుడా! 
చచ్చావురా? అని భయంకరమైన బాణం వేయగా, శిఖండి మూడుబాణాలతో దానిని విరుగగొట్టి, మూడు 
బాణాలను అతడి శరీరంలో (గుచ్చాడు. 


తే. కనలి యా సూతపుత్రు( డాతని సిడంబు । ధనువు దునుమాడి, పార్షత తనయుం డగు సు 
దేవు దండ్రులు గనుంగొనంగా వధించి, | యేసె సుతసోము. డడరిన నేపు దజుంగ. 189 


ప్రతిపదార్థం: ఆ సూతపుత్రుడు= ఆ కర్షుడు; కనలి= కోపగించుకొని; ఆతని= శిఖండియొక్క; సిడంబు= ధ్వజాన్ని; 
ధనువున్‌; తునుమాడి= విరుగగొట్టి; పార్షత= |(ద్రుపదునియొక్క; తనయుండు+అగు, సుదేవున్‌; తండ్రులు= వాని జనకులు; 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


కనుగొనంగాన్‌= చూస్తూండగానే; వధించి; సుతసోముండు; అడరినన్‌= విజృంభించగా; ఏపు అతిశయం; తణు(గన్‌= 
తగ్గిపోయ్యేటట్టు; ఏసెన్‌= బాణాలు ప్రయోగించాడు. 
Us cc 


తాత్సర్యం: రాధేయుడు కోపోద్రిక్తుడై శిఖండి టెక్కెమును వింటిని విరుగగొట్టి, ద్రుపదుని తనయుడైన సుదేవుడిని 
అతడి తం(డ్రులు చూస్తూ ఉండగానే చంపివేసి, సుతసోముడి పొగరు అణగేటట్టు బాణప్రయోగం చేశాడు. 


వ. వెండియు. బాంచాల రథిక సంఘంబులు రాధేయుమీ(ద నురవణింప, సమీరణసుత సహాయుం డగు 
సవ్యసాచి వానిం గడచి యక్కర్ణు నరదంబున కడరె; నట్టియెడ నుత్తమౌజుండును జనమేజయుండును 
యుధామన్యుండును శిఖండియు ధృష్టద్యుమ్నుండును నతనిం దల మిగిలి, యబ్బలుమగనిం బొదివి, 
యింద్రియంబులు దృఢథాత్మునిం గలంపం జాలనిచందంబున నా సూతనందను. దెరల్వం జాలరైరి; వారల 
కేతు ఛ్చత్ర సూత తురగ ధను స్తూళీరంబులు రేణువులు సేసి బహుబాణంబుల. దనువులు నోనేసి 
సింహనాదంబు సేసిన, యయ్యంగపతిపై సుసంగతులై ద్రౌపది కొడుకులు గవిసిరి; వారిం గూడికొని 
శినివరుం డా సేనాపతి వారి నేయు సాయకంబులు ద్రుంచి, యాతనికిం దోడ్పడుటకుం గడంగిన కౌరవపతి 
యంగంబున నెనిమిది సునిశిత విశిఖంబులు గ్రుచ్చి పేర్చిన. 190 


ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; పాంచాల; రథిక సంఘంబులు= తేరు భటుల గుంపులు; రాధేయు మీందన్‌; ఉరవణింపన్‌= 
ఎదుర్కొనగా; సమీరణ= వాయుదేవుడి; సుత= కొడుకునకు; సహాయుండు+అగు; సవ్యసాచి= అర్జునుడు; వానిన్‌+కడచి= 
వాటిని తప్పించుకొని; ఆ+కర్ణు;ు అరదంబునకున్‌; అడరెన్‌= ఆటోపంతో సమీపించినాడు; అట్టి ఎడన్‌; ఉత్తమౌజుండును - 
జనమేజయుండును-యుధామన్యుండును-శిఖండియున్‌-ధృష్టద్యుమ్నుండును; అతనిన్‌= రాధేయుడిని; తల మిగిలి= అతిశయించి; 
ఆ+బలుమగనిన్‌= ఆ మేటి వరుడిని; పొదివి= చుట్టుముట్టి; ఇం(ద్రియంబులు; దృఢ+ఆత్మునిన్‌= ధీరచిత్తుడిని; కలంపన్‌+ 
చాలని= కలవరపెట్టజాలని; చందంబునన్‌= విధంగా; ఆ సూతనందనున్‌= కర్ణుడిని; తెరల్పన్‌+చాలరైరి= వెనుకకునెట్టి వేయ 
శక్తిమంతులు కాలేకపోయారు; వారల= వాళ్ళ; కేతు; ఛత్ర; సూత; తురగ; ధనుస్‌; తూణీరంబులు= అమ్ముల పొదులును; 
రేణువులు= దుమ్ము; చేసి; బహు బాణంబులన్‌; తనువులు= దేహాలు; నోనేసి= నొచ్చునట్టు చేసి; సింహనాదంబు చేసినన్‌= 
సింహగర్జన చేయగా; ఆ+అంగపతిపైన్‌= ఆ కర్దుడిపై; (ద్రౌపది కొడుకులు; సుసంగతులై= చక్కగ కూడినవారై; కవిసిరి= 
సైనపడ్డారు; శినివరుండు= సాత్యకి; వారిన్‌ కూడికొని; ఆ సేనాపతి; వారిన్‌+ఏయు= వారిపై ప్రయోగించే; సాయకంబులు= 
బాణాలను; (త్రుంచి; ఆతనికిన్‌= అతడికి; తోడ్పడుటకున్‌; కడంగినన్‌= పూనుకోగా; కౌరవపతి= దుర్యోధనునియొక్క; 
అంగంబునన్‌= శరీరంలో; ఎనిమిది; సునిశిత= మిక్కిలి వాడియైన; విశిఖంబులన్‌; (గ్రుచ్చి; పేర్చినన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: మరల కర్గుడిమీద పాంచాల రథవీరులు దాడి ముమ్మరం చేశారు. భీమసహాయుడైన అర్జునుడు 
వాళ్ళను దాటి, కర్లుడి రథాన్ని సమీపించాడు. అప్పుడు ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, 
ధృష్టద్యుమ్నుడూ అతడిని దాటి కర్టుడిని చుట్టుముట్టి, ఇంద్రియాలు స్థిరచిత్తుడిని ఎట్టా కలత చెందింపజేయలేవో 
అట్లాగే వారందరూ కలిసికూడా కర్టుడిని ఓడించలేకపోయారు. కర్ణుడు వారందరి ధ్వజాలను, సారథులను, గొడుగులను, 
గుర్రాలను, విండ్లను, అమ్ముల పొదులను నుగ్గునుగ్గుచేసి సింహనాదం చేశాడు. అప్పుడు ద్రౌపది కొడుకులు 
కర్షుడిని చుట్టుముట్టారు. వారితో కలిసి శినివరుడు కరుడు వేసే బాణాలను త్రుంచాడు. కర్షుడికి తోడ్పడాలని 
యత్నించిన దుర్యోధనుడి శరీరంలో వాడి అయిన ఎనిమిది బాణాలను గ్రుచ్చి అతిశయించాడు. 


కర్ణపర్వనము - తృతీయాశ్వాసము 383 
ac] 
విశేషం: అలంకారం: ఉపమ. 


క. అలిగిన యన్నరనాథుని । కెల(కుల వెసం దణిమి, కర్ణ కృప కృతవర్మల్‌ 
బలుతూపుల నేయంగ న । న్నలువుర స్రుక్కించె నతండు నారాచములన్‌. 191 
ప్రతిపదార్థం: అలిగిన= కోపపడిన; ఆ+నరనాథుని= ఆ దుర్యోధనుని; కెల(కులన్‌= (ప్రక్కలకు; వెసన్‌+తణిమి= వెంటనే 


తరిమి; కర్ల-కృప-కృతవర్మల్‌; బలుతూపులన్‌+ఏయంగన్‌; ఆ+నలువురను= ఆ నలుగురిని; అతడు; నారాచములన్‌= 


బాణాలతో; (స్రుక్కించెన్‌= అలయింపచేశాడు. 


తాత్పర్యం: అర్జునుడు కోపపడిన దుర్యోధనుడి చుట్టుప్రక్కల వారిని తరమికొట్టగా, కర్ణాదులు బాణ పరంపరను 
విసరారు. ఆ నలుగురిని అతడు అమ్ములతో అదరగొట్టి అలసిపోయేటట్టు చేశాడు. 


తే. దొరల గడంచి బలంబు లుద్దురత నిగుడ । వారి మొనలు నెదిర్దిన, ఘోర తుముల 

సంగరంబయ్యె; నయ్యవసరమునందు. । దాశె దుశ్శాసనుడు వాయుతనయుతోడ. 192 
ప్రతిపదార్థం: దొరలన్‌= నాయకులను; కడ(చి= దాటి; బలంబులు; ఉద్దురతన్‌= గర్వంతో; నిగుడన్‌= రేగగా; వారి= 
కౌరవులయొక్క; మొనలు= సైన్యాలు; ఎదిర్చినన్‌= ప్రతిఘటించగా; ఘోర; తుముల= దొమ్మిరూపంలో; సంగరంబు+అయ్యెన్‌= 


యుద్దం జరిగింది; ఆ+అవసరమునందున్‌= ఆ సమయంలో; దుశ్శాసనుడు; వాయుతనయుతోడన్‌= భీముడితో; తాశెన్‌= 
తలపడాడు. 
యి 


తాత్సర్యం: చమూపతులు చాలామందిని దాటుకొని పాండవసేనలు గర్వంతో చెలరేగగా, కౌరవసేనలు కూడ 
గట్టిగా ఎదిరించాయి. దీనితో ఇరువాగుల మధ్య దొమ్మిపోరు రేగింది. ఇట్టి దశలో దుశ్శాసనుడు భీముడితో 


తలపడాడు. 
యి 


దుశ్శాసనుడు భీమసేనునితో. బోరి చచ్చుట (సం. 8-60-29) 


తే. సారథుల యుబ్బు వాజుల చటులతయును । మెజియ నొప్పారు తేరుల మీందం బొలిచి 
రపుడు గయ్యంపు వేడుక, నాతండును న | తండు6 జూపటి కన్నులపండు వగుచు. 193 


ప్రతిపదార్థం: సారథుల= తేరు తోలేవారి; ఉబ్బు= సంతోషాతిశయం; వాజుల= గుర్రాల; చటులతయును= మిరుమిట్లు 
కొలిపే సంచారం; మెజయన్‌= మెరుస్తుండగా; ఒప్పారు= సొంపుమీరే; తేరులమీ(దన్‌= రథాలమీద; అప్పుడు; కయ్యంపు 
వేడుకన్‌= యుద్దంమీది అభిలాషతో; అతండును= దుళ్ళాసనుడు; అతండున్‌= భీముడును; చూపజ= ప్రేక్షకులకు; కన్నుల 
పండువు+అగుచున్‌= చూపులకు విందు జౌతూ ఉండగా; పొలిచిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: సారథుల సంతోషాతిశయం, గుర్రాల కదలిక మెరుస్తుండగా, యుద్దాన్ని ఒక వినోదక్రీడగా చూచేవారి 
కండ్లకు విందుగా, భీమదుశ్తాసనులిద్దరు యుద్దంమీది అభిలాషతో వారి రథాల్లో ప్రకాశించారు. 
2) లు ఠా ట్‌. 


క. ఒండొరులమీ(ద నుజ్జ్వల | కాండము లడరించు చట్లు గదిసినయెడ, భీ 
ముండు ప్రమోదభరిత చి । త్తుం డయి, తగ నిట్టు లనియె దుశ్మాసనుతోన్‌. 194 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒండొరుల మీందన్‌= ఒకరిపై నొకరు; ఉజ్జ్యల= ప్రకాశమానమైన; కాండములు= బాణాలు; అడరించుచున్‌= 
ప్రయోగిస్తూ; అట్టు= ఆ విధంగా; కదిసిన, ఎడన్‌= కలియబడినప్పుడు; భీముండు; ప్రమోద భరిత= సంతోషంతో నిండిన; 
చిత్తుండు+ఐ= మనస్సు కలవాడై; దుశ్చాసనుతోన్‌; తగన్‌= ఒప్పిదంగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: భీమ దుశ్ళాసనులు ఒకరిమీద ఒకరు బాణాలు ప్రయోగించుకొంటూ, కలియబడినప్పుడు భీముడు 
ఆనందంతో ఉప్పొంగి దుళ్ళాసనుడితో సమయోచితంగా ఇట్లా అన్నాడు. 


ఉ.  'ఆ సభలోనం గొన్నబుణ మంతయు నీంగంగం గంటి వడ్డితో; 

బాస కొకింతయుం దొలంగ6 బాటిక తీర్చెద నిప్పు; నేడు నా 

చేసినపుణ్య మెవ్వరును జేయరు; ని న్నిటు సేరం దెచ్చుటం 

జేసి విధాత నాకుం గృప సేయుట గాన(గ వచ్చె దమ్ముడా!' 195 
ప్రతిపదార్థం: తమ్ముడా! ఆ సభలోనన్‌+కొన్న= ఆ (కౌరవ) సభలో తీసికొన్న; బుణము+అంతయున్‌= అప్పంతయు; 
వడ్డితోన్‌= వడ్డీతో సహా; ఈంగంగన్‌= తీర్చటానికి; కంటిన్‌= నోచుకొన్నాను; బాసకున్‌= చేసిన (ప్రతిజ్ఞకు; ఒకింతయున్‌= 
కాస్తకూడా; తొల(గన్‌ పాజక= తొలగిపోక; ఇవ్లు= ఇప్పుడే; తీర్చెదన్‌= తీరుస్తాను; నేడు= ఈ దినము; నా చేసిన పుణ్యము= 
నేను కావించిన సుకృతం; ఎవ్వరును+చేయరు= ఎవరూ చేయలేదు; నిన్నున్‌+ఇట్టు; చేరన్‌+తెచ్చుటన్‌= తీసికొనివచ్చుటను; 
చేసి= సమకూర్చి; విధాత= (బ్రహ్మదేవుడు; నాకున్‌; కృప+చేయుట= అనుగ్రహం చూపుట; కాన(గన్‌+వచ్చెన్‌= గోచరించినది; 
(ఈ పట్టున తమ్ముడా! అనే సంబోధన అవహేళనతో కూడినది). 


తాత్సర్యం: “తమ్ముడా! ఆనాడు సభలో (అవమానాలను) నీ దగ్గర అప్పుగా తీసికొన్నాను. తప్పక ఇప్పుడు ఆ 
బుణాన్ని వడ్డీతో సహా తీరుస్తాను. అప్పుడు చేసిన శపథాన్ని రవ్వంతకూడా జవదాటను. నా అంతటి పుణ్యాత్ములు 
ఇంకెవరూ లేరు. ఆ విధాత నిన్ను నేడు ఇక్కడకు తీసికొనిరావటం నా పట్ల చూపిన అను[గ్రహంగానే కనబడుతున్నది. 
వ. అనిన విని, యత. డతని కిట్లనియె. 196 


ప్రతిపదార్థం: అనినన్‌ విని; అత(డు= ఆ దుశ్శాసనుడు; అతనికిన్‌= భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని దుశ్శాసనుడు భీముడితో ఇట్టా అన్నాడు. 


సీ, “ఎయింగుదు మజచితినే లక్కయింట౦ జి । చ్చిడి మిమ్ము బజిచినయిడుమ? లవియు. 
గాకయు, నమ్మెయి గాంధారరాజు మీ । యన్నతో వెడజూద మాడి రాజ్య 
లక్ష్మి. జేకొని కానలకు( బోవ నడిచితి; | మందు. బెక్కాపద లనుభవించి, 
యజ్ఞాతవాసార్థ మవ్విరాటుని ప్రోలి । కరిగి యత్యంత దైన్యంబు నొంది. 


ఆ. యట్లమీర లునికి యప్రసిద్దమె? యివి । యేల రిత్తమాట లేటు పోటు 
దలకు వచ్చి?” యనుడు; దరహాసమున( గెంపు । గదురం బవనసుతు(డు గడంగి డాసి. 197 


ప్రతిపదార్థం: ఎయుంగుదున్‌= బాగా తెలుసు; మబచితినే?= మరచిపోయాననుకొంటున్నావా?; లక్కయింటన్‌; చిచ్చు+ఇడి= 
నిప్పుపెట్టి; మిమ్మున్‌+పజచిన= మీకు కలిగించిన; ఇడుమలు= ఇక్కట్లు; అవియున్‌+కాకయున్‌; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 385 


గాంధారరాజు= శకుని; మీ అన్నతోన్‌; వెడజూదము= కపటమైన జూదం; ఆడి; రాజ్యలక్ష్మిన్‌; చేకొని= స్వాధీనంచేసికొని; 
కానలకున్‌= అడవులకు; పోవన్‌= పోయేటట్లు; నడిచితిమి= ప్రవర్తించాము; అందున్‌; పెక్కు+ఆపదలు; అనుభవించి; అజ్ఞాతవాస+ 
అర్థము= ఎవ్వరికి తెలియకుండా జీవించేందుకు; ఆ+విరాటుని; (ప్రోలికిన్‌= పట్టణానికి; అరిగి= పోయి; అత్యంత= మిక్కిలి; 
దైన్యంబున్‌= హీనస్థితిని; ఒంది= పొంది; అట్టు+అ= ఆ విధంగానే; మీరలు; ఉనికి= ఉండటం; అప్రసిద్దమె?= అందరికీ 
తెలియనిదా?; ఏటు పోటుదలకున్‌ వచ్చి= రణరంగానికి వచ్చి; ఇవి ఏల రిత్త మాటలు?= ఈ వట్టి మాటలు ఎందుకు?; 
అనుడున్‌= అనగా; పవన సుతు(డు= భీముడు; దరహాసమునన్‌= చిరునవ్వుతో; కెంపు= ఎరుపు; కదురన్‌= వ్యాపించగా; 
కడ(గి= సాహసించి; డాసి= సమీపించి. 


తాత్సర్యం: నాకు బాగా తెలుసు, మరచిపోయాననుకొన్నావా? లక్కయిల్లు కాల్ఫి మిమ్ము పెట్టిన బాధలు. శకుని 
మాయజూదంలో మీ రాజ్యలక్ష్మిని దోచుకొనటం; మిమ్ములను అడవులకు పంపి పెక్కు బాధ లనుభవింపజేయటం, 
అజ్ఞాతవాసంలో విరాటుడి నగరంలో దీనాతిదీనమైన జీవితం గడుపుతూ మీరు నివసించటం ఎవరికి తెలియవు? 
కత్తిగట్టి కదనానికి దూకి, ఇప్పుడు ఆ పనికిమాలిన మాటలతో పని యేమి? అనగానే వాయునందనుడు చిరునవ్వు 
నవ్వి, ఆ నవ్వులో ఎరుపురంగు వ్యాపించగా కోపావేశంతో దుశ్ళాసనుడిని సమీపించాడు. 


క. భల్లములు మూ(ట సిడమును । విల్లు నథికి, సూతకంఠ విదళనమున శో 
భిల్ల, నిటలమున( బటు ద । ర్పోల్లసితుం డగుచు నాటె నొక నారసమున్‌. 198 


ప్రతిపదార్థం: భల్లములు= బాణాలు; మూంటన్‌= మూటితో; సిడమును= ధ్వజాన్ని; విల్లున్‌; నీకి; సూతకంఠ= సారథి 
మెడను; విదళమునన్‌= చీల్చివేయటంతో; శోభిల్లి= అందగించి; పటుదర్ప= దట్టమైన గర్వంతో; ఉల్లసితుండు+అగుచున్‌= 
దీపించేవాడు అవుతూ; నిటలమునన్‌= అతని నుదుట; ఒక నారసమున్‌= ఒక బాణాన్ని; నాటెన్‌= (గుచ్చాడు. 


తాత్సర్యం: భీముడు మూడుబాణాలతో దుశ్శాసనుడి టెక్కెమును, ధనువును ఖండించి, సారథి మెడను చీల్చాడు. 
ఆ విజయగర్వంతో పొంగి అతడి నొసట కూడ ఒకబాణాన్ని నాటాడు. 
వ. దాన బీటువోవక దుశ్మాసనుండు. 199 


ప్రతిపదార్థం: దానన్‌= దానితో; బీణుపోవక= అధైర్యపడక; దుశ్ళాసనుండు. 


తాత్పర్యం: దానితో అధైర్యపడక దుశ్శాసనుడు. 


క. తురగముల( దాన నడపుచు । వెరవు రయము మెజయ నొండువిలు గొని, గాఢ 
స్పురణమున భీము తనువున । బరంగించె మెటుంగు లడర6 బండ్రెం డమ్ముల్‌. 200 


ప్రతిపదార్థం: తురగములన్‌= గుర్రాలను; తాను+అ నడపుచున్‌= తానే నడుపుకొంటూ; వెరవు= ఉపాయం; రయము= 
వేగము; మెజయన్‌= దీపించేటట్లు; ఒండు విలుగొని= వేరొక ధనుస్సును చేపట్టి; గాఢస్సురణమునన్‌= గట్టి తాకుడుతో; భీము 
తనువునన్‌= భీముడి దేహంమీద; మెణుంగులు+అడరన్‌= కాంతులు ఈనుతుండగా; పండైండు; అమ్ముల్‌= బాణాలను; 
పరణగించెన్‌= ప్రయోగించాడు. 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గుర్రాలను స్వయంగా నడుపుకొంటూ శీఘ్రగతితో నిజసామర్థ్యం మెరయగా ఇంకొక విల్లు చేబూని, 
గట్టిగా తాకేటట్టు కాంతులీనే పన్నెండు అమ్ములను భీముడి శరీరంమీద ప్రయోగించాడు. 


క. తోడన కోదండము దును । మాదెను. సూతుమెయి. గ్రుచ్చె నాటిమ్ములు, సం 
క్రీీయ పోలెను ముప్పది | యాడించెను మటియు( దూపు లనిలజు మేనన్‌. 201 


ప్రతిపదార్థం: తోడన్‌+అ= వెంటనే; కోదండము= విల్లును; తునుమాడెను= విరుగగొట్టాడు; సూతుమెయిన్‌= సారథి 
శరీరంలో; ఆణు+అమ్ములు; [క్రుచ్చెన్‌= గ్రుచ్చాడు; మటీయున్‌; అనిలజు= వాయుపుత్రుడైన భీముడి; మేనన్‌= శరీరంలో; 
తూపులు= బాణాలు; ముప్పది; సంక్రీడయ పోలెన్‌= (క్రీడవలె; ఆడించెను= నాటాడు. 


తాత్సర్యం: దుశ్శాసనుడు భీముడి విల్లును విరుగగొట్టాడు. రథసారథి దేహంలో ఆరుబాణాలు గుచ్చాడు. భీముడి 
శరీరంలో ముప్పది అమ్ములు నాటాడు. ఇదంతా అవలీలగా ఒక ఆట ఆడిన విధంగా కావించాడు. 


మ. ధను వొం డుగ్రత నెత్తి యేంబది శితాస్ర్రంబుల్‌ మరుత్పూను( డా 

తనిగాత్రంబున. గ్రుచ్చినం, గినుకమై ధైర్యంబు శౌర్యంబు నొ 

ప్ప నతం డుజ్జ్వల భల్లయుగ్మ యుగళ స్పారాహతిన్‌ వాజులం 

దునిమెం, జూపటు పిచ్చలింప విలసద్దోర్గర్వ దుర్వారు. దై. 202 
ప్రతిపదార్థం: మరుత్సూనుండు= వాయుపుత్రుడు - భీముడు; ధనువు, ఒండు= ధనుస్సును మరొక దానిని; ఉగ్రతన్‌= 
కోపంతో; ఎత్తి; ఏంది; శిత+అస్త్రంబుల్‌= వాడి బాణాలను; ఆతని= దుళ్ళాసనుడి; గాత్రంబునన్‌= శరీరంలో; (క్రుచ్చినన్‌= 
నాటుకొనేటట్టు వేయగా; కినుకమైన్‌= కోపంతో; ధైర్యంబు= ధీరత్వం (గాంభీర్యం); శౌర్యంబు= పరాక్రమం; ఒప్పన్‌= 
(ప్రకాశించగా; అతండు= దుశ్శాసనుడు; ఉజ్జ్వ్యల= (ప్రకాశిస్తున్న; భల్లయుగ్మ= బాణాల జంటయొక్క; యుగళ= జతయొక్క; 
స్పార= విసృష్టమైన; ఆహతిన్‌= దెబ్బతో; విలసత్‌= దీప్రమైన; దోః+గర్భ= భుజగర్వంవలన; దుర్వారుండు+ఐ= నివారింప 
అలవిగానివాడై; చూపటు= చూచేవారు; పిచ్చలింపన్‌= భయకంపితులై ఉండగా; వాజులన్‌= గుర్రాలను; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: వాయునందనుడి చేతనుండిన ధనువు విరుగగొట్టబడగా అతడు కోపోద్దీపితుడై ఇంకొక ధనుస్సును 
చేపట్టి, ఆ దుళ్ళాసనుడి దేహంలో యాభై పదునైన బాణాలను చొప్పించాడు; దీనితో అతడు ఆగ్రహించి ధీరత్వం 
శూరత ఒప్పిదమై ఉండగా, నాలుగు బాణాలను ప్రయోగించి, భీముడి రథాశ్వాలను చంపివేశాడు. అట్లా అతడు 
'ప్రకాశమానమైన భుజబల గర్వంతో నిర్షిరోధంగా చెలరేగటం చూచినవారు సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయారు. 


వ. ఇట్లు విరథుండై వృకోదరుండు మెయి వెంచి. 203 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరథుండు+ఐ= రథాన్ని కోల్ళోయినవాడై; వృకోదరుండు= భీముడు; మెయి= దేహాన్ని; 


సంచి. 


తాత్సర్యం: వృకోదరు డిట్లా తేరులేనివాడై దేహాన్ని పెంచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 387 


మ. గద లీలం గొని తేరు డిగ్గి, మెజుంగుల్‌ గ్రమ్మంగ సారించి యు 
న్మద యానంబున. గిట్టి, ఘోటకములన్‌ మ్రందించి, బాహా బలం 
బు దలిర్చన్‌ భవదీయ సూను నరదంబుం ద్రెళ్ళ( ద్రోవంగ, బె 
ట్టిదపుం దోమర మెత్తికొం చతండు దాంటెన్‌ నేలకున్‌ గ్రక్కునన్‌. 204 


ప్రతిపదార్థం: గద= గదను; లీలన్‌= సవిలాసంగా; కొని= చేతికి తీసికొని; తేరు, డిగ్గి= రథము దిగి; మెణుంగుల్‌ క్రమ్మంగన్‌= 
కాంతులావరింపగా; సారించి= త్రిప్పి; ఉన్మద యానంబునన్‌= పొగరుబోతుతనం చాటే నడకతో; కిట్టి= సమీపించి; ఘోటకములన్‌= 
గుర్రాలను; (మ్రందించి= చంపి; బాహాబలంబు; తలిర్పన్‌= అతిశయించగా; భవదీయ సూను= నీ కొడుకు దుశ్చాసనుడియొక్క; 
అరదంబున్‌= తేరును; (తెళ్ళన్‌ త్రోవంగన్‌= విరిగిపోయేటట్టు నెట్టివేయగా; బెట్టిదపున్‌= బలమైన; తోమరము= ఇనుప 
గుదియను; ఎత్తికొంచున్‌; అత(డు= దుళశ్ళాసనుడు; గ్రక్కునన్‌= త్వరగా; నేలకున్‌= నేలపైకి; దాంటెన్‌= దూకాడు. 


తాత్సర్యం: భీముడు గడుసైన విన్యాసంతో గదను చేబూని, తేరు దిగి, కాంతిప్రభలు చుట్టూ వ్యాపించేటట్టుగా 
గదను త్రిప్పుతూ, గర్యోన్మీలంగా నడచి దుశ్శాసనుడి రథాన్ని సమీపించాడు. వెంటనే గుర్రాలను చంపివేశాడు. తన 
బాహుబలం అతిశయిల్లగా దుశ్శాసనుడి రథాన్ని విరుగద్రోశాడు. అంతట దుశ్చాసనుడు కూడా బలమైన ఒక 
గుదియను ఎత్తుకొని తటాలున నేలమీదికి దూకాడు. 


విశేషం: ఇది త్వరత్వరగా జరిగిన పనుల వరుస. దానిని తెల్పటానికి చాలా క్రియలను ఒకేపద్యంలో చొప్పిస్తాడు తిక్కన. 
ఆయన కవితారీతులలో ఇది ఒక అందమైన హేల. 


వ. అట్లు దాంటి, బెట్టువైచిన యత్తోమరంబునం గాండ నేసి, యక్కీచకారాతి పదుమూండువత్సరంబులు 
దమపడినపాట్లును బ్రతినచందంబును డెందమున నావహిల్ల, నుద్దండ గదాదండంబున దుశ్శాసను వైవ 
నతండు తద్గదాఘాతంబున నెత్తురు దొర(గ ధరణిం బడిన, బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి 
మెడ నిక్కం ద్రొక్కి యెక్కుడు మదంబున నక్కుమారునితో ని ట్లనియె. 205 


ప్రతిపదార్థం: అట్టు దాంటి= ఆ విధంగా దూకి; బెట్టు వైచినన్‌= గట్టిగా విసరివేయగా; ఆ+తోమరంబునన్‌= ఆ తోమరాయుధాన్ని; 
కాండన్‌+ఏసి= విరుగగొట్టి; ఆ+కీచక+అరాతి= ఆ కీచకుడి శత్రువు - భీముడు (కీచకుడికి పట్టిన గతే పట్టనున్నదని సూచన); 
పదుమూండు వత్సరంబులు; తమపడినపాట్లను= తామనుభవించిన అగచాట్లను; ప్రతిన చందంబును= తాను చేసిన ప్రతిజ్ఞ 
తీరును; డెందంబునన్‌= మనస్సులో; ఆవహిల్లన్‌= కలుగగా; ఉద్దండ= భయంకరమైన; గదా దండంబునన్‌= గదతో; 
దుళ్ళాసనున్‌; వైవన్‌= కొట్టగా; అతండు; తద్‌= ఆ; గదాఘాతంబునన్‌= గదదెబ్బతో; నెత్తురు; తొరంగన్‌= కారగా; ధరణిన్‌= 
భూమిపై; పడినన్‌; బెబ్బులి= పెద్దపులి; లేడి కొదమన్‌= బింకపిల్లను; పొదువు= చుట్టుకొను; చందంబునన్‌= విధంగా; పొదివి= 
ఆక్రమించి; మెడనిక్కన్‌ (త్రొక్కి= మెడను నిక్కేటట్టు కాలితో అణగజేసి; ఎక్కుడు మదంబునన్‌= అధికమైన పొగరుతో; 
ఆ+కుమారునితోన్‌= ఆ ధృతరాష్ట్ర పుత్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: దుళశ్ళాసనుడు అట్లా దూకి తోమరాన్ని బలంగా భీముడిపై ప్రయోగించగా, ఆతడు దానిని విరుగగొట్టి, 
తన మనసులో పదమూడేళ్ళు తాము పడిన పాట్టూ, తాను చేసిన ప్రతిజ్ఞా ఒక్కసారి మనస్సును ఆవేశించగా 
భయంకరమైన గదాదండంతో దుశ్ళాసనుడిని బాదాడు. ఆ గదదెబ్బకు నెత్తురు కారగా నేలమీద పడ్డాడు దుశ్చాసనుడు. 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెద్దపులి లేడిపిల్ల మీదపడి క్రమ్ముకొనే విధంగా ఆతడిని భీముడు ఆక్రమించి మెడ నిక్కేటట్టు త్రొక్కి, మహోద్రేకంతో 
అతడితో ఇట్టా అన్నాడు. 
క “మును సభం బలికినదానం । దని వోవక యిచ్చటికి వెదకి వచ్చితి యే 

మనియె దనుము; నీ మాటలు । వినుటకు నా కినుక సాల వేడ్కపడియెడున్‌.' 206 
ప్రతిపదార్థం: మును= ఇంతకుముందు; సభన్‌= సభలో; పలికిన దానన్‌= మాట్టాడినదానితో; తనివోవక= తృప్తిచెందక; 


ఇచ్చటికిన్‌; వెదకి= వెదకుకొంటూ; వచ్చితి(వి)= వచ్చావు; ఏమి+అనియెదు+అనుము= ఏమంటావో అనుము; నీ మాటలు 
వినుటకున్‌; నా కినుక= నా కోపం; చాలన్‌= ఎక్కువగా; వేడ్కపడియెడున్‌= కుతూహలపడుతుంది. 


తాత్సర్యం: 'పూర్వం ఆ సభలో నీవు అనిన మాటలతో తృప్తి చెందక ఇక్కడకు వెదకుకొంటూ వచ్చావా? ఇంకా 
ఏమంటావో అను. నీ మాటలు వినాలని నా మండే కోపం తహతహపడుతున్నది.” 


వ. అని, యమ్మహాబలనందనుండు మహోగ్రలోచన ప్రభలు నిగుడ మన బలంబులం జూచిన. 207 


ప్రతిపదార్థం: అని; ఆ+మహాబలనందనుండు= ఆ వాయుపుత్రుడు భీముడు; మహా+ఉ(గ్ర= మహాభయంకరమైన; లోచన 
ప్రభలు= కన్నుల కాంతులు; నిగుడన్‌= వ్యాపించగా; మనబలంబులన్‌= మన సైన్యాలను; చూచినన్‌= చూడగా. 


తాత్సర్యం: అని, ఆ మహాబలుడైన వాయుపుత్రుడు భీముడు కోపపు చూపుతో ఎగ్రనికాంతులు వ్యాపించగా మన 
సేనలవైపు చూడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నిగుడు దవాగ్ని జ్వాలల । వెగడందిన మృగకులంబు విధమున, నతి భీ 

తి గదిరి నలుగడ విచ్చిన, | జగతీశ్వర! యతండు మెటిసె జక్కని బయలన్‌. 208 
ప్రతిపదార్థం: జగతీశ్వర!= రాజా!; నిగుడు= అలముకొంటున్న; దవాగ్ని= కార్చిచ్చు; జ్యాలల= మంటలకు; వెగడు+అందిన= 
భయపడిన; మృగకులంబు= జంతువుల సమూహం; విధమునన్‌= వలె; అతిభీతి= మిక్కిలి భయం; (మన సేనలు) కదిరి= 
చెంది; నలుగడన్‌= నాలుగు దిక్కులకు; విచ్చినన్‌= పరుగెత్తిపోగా; అతండు= భీముడు; చక్కని బయలన్‌= సైన్యం 
పరుగెత్తిపోయినందున ఏర్పడిన అడ్డం, ఆపులేని విశాలప్రదేశంలో; మెజసెన్‌= (ప్రకాశించాడు. 


తాత్సర్యం: రేగి చుట్టుప్రక్కల అలముకొంటున్న కార్చిచ్చు మంటలకు భయపడి పారిపోయే జంతుసమూహం వలె, 
భయవిహ్యలమై మన సైన్యం చెదరి నాలుగు మూలలకు పరుగెత్తిపోగా, ఏర్పడిన ఆ పెద్ద ఆరుబయలులో భీముడు 
(ప్రకాశించాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. అప్పుడు నీయందు. జేయంగల సైనికులు సూచి, తత్తేజో విశేషంబునం జూడ్కులు మిటుమిట్లు గొన 
వెజచటిచి, యంతంత టిచ్చవదియుండ. 209 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నీయందున్‌= నీ పట్ల (నీ పక్షంలో); చేయంగల= కార్యం నెరవేర్చగలిగిన (నీ 
విశ్యాసపాత్రులు); సైనికులు; చూచి= ఆ భీముడి భీషణరూపాన్ని ఆరుబయలులో బాగా చూచి; తత్తేడోవిశేషంబునన్‌= అతడి 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 389 


పరా(క్రమం అతిశయించటంచేత; చూడ్కులు= చూపులు; మిజుమిట్టు గొనన్‌= చెదరిపోగా; వెజచఅచి= భయపడి; అంతంతన్‌= 
ఎక్కడివారక్కడ; టిచ్చ పడి ఉండన్‌= చేష్టలు దక్కి నిలబడి ఉండగా. 


తాత్సర్యం: అప్పుడు నీ పక్షంలో యుద్దంచేయగల సైనికులందరూ చూచి, అతడి పరాక్రమ తేజస్సును కళ్ళు 
మిరుమిట్లు గొలిపేటట్టు చూచి భయపడి ఎక్కడివారు అక్కడ చేష్టలు దక్కి నిలిచిపోయి ఉండగా. 


శా. లీలం గేల నమర్ది, మత్తగజ కేళీ సుందరోల్లాస మా 
భీలత్వం బలరింప( ద్రిప్పుం జదలం బృథ్వీస్టలిన్‌ వైచు, ముం 
గాలం ద్రోయు, మొగంబు వ్రేయు, దెస లుగ్రస్పూర్తి వీక్షించు, మో. 
కా లూందుం బయి€ గ్రమ్మజింగ మెడ చిక్కం ద్రొక్కి నిల్లున్‌, నగున్‌. 210 


ప్రతిపదార్థం: లీలన్‌= విలాసంగా; కేలన్‌= చేతితో; అమర్చి= పట్టుకొని; మత్తగజ= మదపుటేనుగుయొక్క; కేళీ= ఆటవలె; 
సుందర ఉల్లాసము= అందగిస్తున్న విలాసం; ఆభీలత్వంబు= భయద స్వరూపాన్ని; అలరింపన్‌= సంతోషపెట్టుతుండగా; 
త్రిప్పున్‌= గిర గిర (త్రిప్పాడు; చదలన్‌= ఆకాశంపైకి; పృధథ్వీస్థలిన్‌= భూ(ప్రదేశానికి; వైచున్‌= విసరివేయును (పైకెత్తి క్రిందికి 
కొట్టాడు); ముంగాలన్‌= పాదాగ్రముతో; త్రోయున్‌= నెట్టివేయును; మొగంబు= ముఖమును; వ్రేయున్‌= మోదును; దెసలు= 
చుట్టుప్రక్కల; ఉ(గ్రస్ఫూర్తిన్‌= కోపపు పొంగుతో; వీక్షించున్‌= చూచును; పయిన్‌= దేహంమీద; మోకాలు; ఊందున్‌= త్రొక్కిపట్టును; 
క్రమ్మణంగన్‌= అతడు (ప్రక్కకు తిరిగితే; మెడ; చిక్కన్‌= గట్టిగా; (త్రొక్కి= అదిమి; నిల్చున్‌= మెడపై నిలబడును; నగున్‌= 
పకపకా నవ్వును. 


తాత్సర్యం: అతడి శరీరాన్ని ఒక ఆటలో వలె విలాసంగా చేజిక్కించుకొని, ఒక మదపుటేనుగు చేసే చెర్దాటంవలె 
మనోజ్ఞమైన సంతోషం భయంకరస్వరూపానికి అందాన్ని చేకూరుస్తుండగా, ఆతడి దేహాన్ని భీముడు గిరగిర 
త్రిప్పాడు. పైకెత్తి నేలపై విసిరి కొట్టాడు. పాదా(గ్రంతో దానిని నెట్టివేశాడు, ముఖాన్ని చరిచాడు. కోపోద్దీపితుడై 
చుట్టుప్రక్కలా ఉరిమి చూచాడు. ఆ శరీరాన్ని మోకాలితో అదిమాడు, మెడను మరల గట్టిగా (త్రొక్కాడు, లేచి 
నిలబడ్డాడు. నవ్వాడు. ఇట్టా అక్కసునంతా వెడల (గ్రక్కాడు. 


విశేషం: అలంకారం: స్వభావోక్తి 


వ. ఇవ్విధంబునం ఘోరవిహారంబు సలిపి, భీమవిక్రముం డగు నా భీమసేనుం డయ్యువరాజు నాననం 
బాలోకించి. 211 
ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌; ఘోర, విహారంబు సలిపి= భయంకరంగా విహరిస్తూ; భీమవిక్రముండు+అగు= భయంకరమైన 


బాహుపరా(క్రమం కలవాడైన; ఆ భీమసేనుండు; ఆ+యువరాజు= ఆ దుశ్ళాసనుడి; ఆననంబు= ముఖాన్ని; ఆలోకించి= 
చూచి. 


తాత్సర్యం: ఆ విధంగా భయంకర వీర విలాసాన్ని ప్రదర్శించి, భీముడు ఆ దుశ్శాసనుడి మొగం చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: పిల్లికి చెర్చాటం, ఎలుకకు ప్రాణసంకటం - అన్నట్టు, భీముడు దుళశ్ళాసనుడిపై (క్రూరమైన వినోదం (ప్రదర్శిస్తున్నాడు. 
౧ ౧? ౧ (ca ర్‌ యమ? | 


కు “ఏ నురము వ్రచ్ణి నెత్తురు । తేనియ యిది ద్రావెదం; । గదిసి నను గడిమిన్‌ 

మానుప దిక్కు గలిగిన । న్రాని మ్మైలుంగింపు మీ మొనం గలవారిన్‌.' 212 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఉరము= రొమ్మును; (వ్రచ్చి= చీల్చి; నెత్తురు, తేనియు= నెత్తురు అనెడి తేనెను; ఇది (త్రావెదన్‌; 
ననున్‌= నన్ను; కదిసి= సమీపించి; కడిమిన్‌= పట్టుదలతో; మానుపన్‌= నివారించేందుకు; దిక్కు కలిగినన్‌= ఆదరువు 
(సహాయం) ఉన్నట్లయితే; రానిమ్ము= వారిని రమ్మను; మీ మొనన్‌= మీ సైన్యంతో; కలవారికిన్‌= ఉన్నవారికి; ఎలుంగింపు= 
ఎలుగెత్తి చాటుము. 


తాత్పర్యం: 'ఇదిగో! నీ గుండె చీల్చి, నెత్తురు అనే తేనెను ఆత్రంతో త్రాగుతాను. మీ సైన్యంలో నన్ను ఆపగల 
దిక్కెవరైనా నీకు ఉంటే వారిని రమ్మను(రప్పింపుము) గొంతెత్తి వారిని పిలువుము”. 


వ. అని పెలుచం బలికి, కుఠారంబు వెలికి యతని మొగంబుమీ(ద జళిపించి. 213 


ప్రతిపదార్థం: అని; పెలుచన్‌+పలికి= పెద్దగా కఠినంగా చెప్పి; కుఠారంబు= గం|డ్రగొడ్డలిని; సెటీకి= లాగుకొని; అతని 
మొగంబుమీంద; జళిపించి= ఆడించి. 


తాత్పర్యం: అని బిగ్గరగా పలికి, గం(డ్రగొడ్డలిని పెరికి అతడి మొగంమీద ఆడించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


భీమసేనుండు దుస్ససేనుని యురంబు వ్రచ్చి రక్తసానంబు సేయుట (సం. 8-61-1) 


మ. నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణి, న్రౌద్రం బుదగ్రంబుగా 

నుర మత్యుగ్రత( జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట 

న్వెర వారం గొని త్రావు, మెచ్చు. జవికి, న్మేనున్‌ మొగంబున్‌ భయం 

కర రేఖం బొరయంగ. జల్లికొను, నక్కౌరవ్యు. జూచుం బొరిన్‌. 214 
ప్రతిపదార్థం: నరసింహుండు= నరసింహస్వామి; అసుర+ఇంద్రున్‌= రాక్షసరాజు హిరణ్యకశిపుని; వ్రచ్చు కరణిన్‌= చీల్చిన 
విధంగా; రౌద్రంబు= రౌద్రం; ఉద(గ్రంబు+కాన్‌= భయంకరం కాగా; ఉరము= రొమ్ము; అత్యుగ్రతన్‌= మిక్కిలి (క్రూరంగా; 
చీరి= చీల్చి; క్రమ్ము= చిమ్మే; రుధిరమ్ము= నెత్తురు; ఉల్లాసి+ఐ= సంతోషించినవాడై; దోయిటన్‌= దోసిట; వెరవు, ఆరన్‌= 
నేర్పుమీరగా; కొని= తీసికొని; (త్రావు; చవికిన్‌= ఆ రుచికి; మెచ్చున్‌= మెచ్చుకొనును; మేనున్‌= శరీరాన్ని; మొగంబున్‌; 
భయంకర రేఖన్‌= భీతిగొలిపే విధంగా; పారయంగన్‌= పొందగా; చల్ల్చుకొనున్‌= (ఒంటిపైన ముఖంపైన) చల్టుకొంటాడు; ఆ 
కౌరవ్యున్‌= కురువంశము వాడైన ఆ దుళ్ళాసనుడిని; పొరిన్‌= మాటి మాటికి; చూచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: నృసింహస్వామి హిరణ్యకళిపుడి పొట్ట చించినట్టు, భీముడు ప్రచండ రౌద్రమూర్తి అయి కసిదీరేటట్టు 
దుశ్శాసనుడి రొమ్మును చీల్చి, పైకి పొంగే నెత్తుటిని నేర్పుగ దోసిటినిండా తీసుకొని, ఉల్లాసంగా త్రాగుతూ దాని 
రుచికి మెచ్చుకొన్నాడు. (అందరికి) భయం గొలిపేటట్లుగ ముఖంమీద ఒంటిమీద చల్లుకొన్నాడు. మాటిమాటికి ఆ 
దుళ్ళాసనుడిని చూచాడు. (ఈ చూపులే తన విజయోత్సాహాన్ని శత్రువుల దీనస్థితిని సూచిస్తున్నవి.) 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 391 


విశేషం: అలం: ఉపమ. ఆనాడు ద్రౌపదిని అంతఘోరంగా అవమానించిన దుశ్శాసనుడి మీద భీముడి గుండెలో ఎంత కసి 
దాగి ఉందో - అది ఎంత భయానక బీభత్సంగా ఇప్పుడు పైకి పొంగిందో తిక్కన కంటికి కట్టినట్లు అద్భుతంగా వర్ణించాడు. 
భీముడి ప్రతిజ్ఞల్లో ఒకటి తృప్తిగా తీరింది. ఇంకొకటి- దుర్యోధనుడి విషయంలో చేసింది - మిగిలిఉంది. 


వ. ఇట్లు దారుణ భంగిం బ్రతిజ్ఞాకరణ పూరణం బాచరించి. 215 


ప్రతిపదార్థం: ఇట్టు దారుణభంగిన్‌= ఇట్టు (క్రూరంగా; ప్రతిజ్ఞాకరణ పూరణంబు= చేసిన బాస పూర్తి అయ్యేటట్టు; ఆచరించి= 
చేసి 


తాత్సర్యం: ఈ విధంగా భయంకరమైన పద్దతిలో (ప్రతిజ్ఞను పూర్తిచేసికొని. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “తల్లి చన్నుల పా లేను ద్రావ నెట్టు | లాననే పలుతెటిగుల తేనియలును 

ఖండశర్మరతోడి దుర్ధంబు లనుభ । వింపంబడవే! యవియు నింత యింపు గావు.” 216 
ప్రతిపదార్థం: ఏను; తల్లిచన్నులపాలు= తల్లి చనుబాలు; (త్రావన్‌+ఎట్టులు?= నేను (త్రాగలేదా?; పలుతెణంగుల= అనే 
రకాలైన; తేనియలును; ఎట్టులు ఆననే!= ఏదో విధంగా తాగి ఉన్నాను గదా!; ఖండశర్కర= కలకండ; తోడి= కలిపిన; 
దుగ్ధంబులు= పాలు; అనుభవింపంబడవే!= నేను (త్రాగి అనుభవించినానుగదా!; అవియున్‌= అవి అన్నీకూడా; ఇంత ఇంపు 
గావు= ఇంతటి ఆనందాన్ని కలిగించలేదు. 


తాత్పర్యం: 'తల్లి చనుబాలు (త్రాగాను. రకరకాల తేనెలు చవిచూచాను. కలకండతో కలిపి పాలు (త్రాగాను. కాని 
అవన్నీ కూడా ఇంతటి తృప్తినిగాని ఆనందాన్నిగాని కలిగించలేదు. 


చ. అని యెలుం గిత్తి పల్కు నలి నాడు, మహోద్దతి( ద్రుళ్ళు, నార్దుం బె 
స్‌ో (3 'ల్రొ ర 

లన భుజ మప్పళంచు( దమ సైనికులున్‌ మనవారు రక్కసుం 

డని వెజిం గందువారు, గళతాయుధు లయ్యెడువారు, భీతి మూ 

గ్థను బడువారునై రణ విరామము. బొంద మదోత్కటాకృతిన్‌. 217 
ప్రతిపదార్థం: మదోత్కట ఆకృతిన్‌= లోపొగరుపైకి ఉబుకగా పొందిన స్వరూపంతో; అని= (పై విధంగా) అని; ఎలుళెత్తి 
పల్కున్‌= గొంతెత్తి అరుస్తాడు; నలిన్‌= ఉత్సాహంతో; ఆడున్‌= ఎగిరి గంతులు వేస్తాడు; మహోద్దతిన్‌= గొప్ప వేగంతో; 
త్రుళ్ళున్‌= మిడిసిపడతాడు; ఆర్భున్‌= కేకలు వేస్తాడు; పెల్బన= గట్టిగా; భుజము= భుజాలను; అప్పళించున్‌= చరచుకొంటాడు 
(ఇదంతా చూచి); తమ సైనికులున్‌= ఆయన సేన; మనవారు= కౌరవులు; రక్కనుండు+అని= రాక్టసుడని; 
వెణ(ంగందువారు= ఆశ్చర్యపడే వారు; గళితాయుధులు+అయ్యెడువారు= ఆయుధములు జారిపోయినవారు; భీతిన్‌ 
మూర్చనుపడువారునై= భయంతో ఒళ్ళు తెలియకుండా నేల కొరిగేవారు కాగా; రణవిరామము పొందన్‌= దీనితో యుద్దం 
నిలిచిపోగా. 


తాత్సర్యం: అని బిగ్గరగా అంటాడు. ఉత్సాహంతో గంతులు వేస్తాడు, ఆ వేగంతో (త్రుళ్ళుతాడు, అరుస్తాడు, 
గట్టిగా భుజాలను చరచుకొంటాడు, ఇరువైపు సైనికులూ అతడిని చూచి రాక్షసుడేమో అని నిళ్చేష్టులయ్యారు. 
ఆయుధాలను భయంతో వదలిపెట్టారు. మూర్చలు కూడా పోయారు. అతడి మదభయంకరమైన రూపాన్ని చూచి 
అందరూ యుద్దం మాని నిలిచిపోయారు. 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. గద సేతం గొని, యంత్యకాల యమరేఖం బేర్జి, రక్తంబు చా 

య దలిర్వం దను వుగ్రసుందరముగా నవ్వీరు( డేతెంచి, యు 

న్మద మాతంగము లీల దో(ప; మన సేనం బొల్పటం దోలి వే 

పొదివెం గ్రమ్మటి దుస్పసేను వికటస్పూర్తి స్పురన్మూర్తియై. 219 
ప్రతిపదార్థం: గద చేతన్‌+కొని= గదను చేతితో పట్టుకొని; అంత్యకాల= (ప్రళయవేళయందలి; యమరేఖన్‌= యముడివలె; 
పేర్చి= అతిశయించి; తనువు= శరీరం; రక్తంబు చాయ= నెత్తురు రంగుతో; తలిర్సన్‌= అతిశయిల్లగా; ఉ(గ్రసుందరముగాన్‌= 
రమణీయ భయానకము కాగా; ఆ+వీరుండు= ఆ వీరుడు-భీముడు; ఉన్మద= మత్తెక్కిన; మాతంగము= ఏనుగుయొక్క; 
లీల= విలాసం; తోంపన్‌= మనస్సుకు తోచేటట్టు; ఏతెంచి= విచ్చేసి; మనసేనన్‌= మనసేనను; పొల్పు= స్టైర్యము; అజన్‌= 
నశించేటట్టు; తోలి= పరుగెత్తేటట్టు చేసి; వే= వెంటనే; క్రమ్మజన్‌= మరల; వికటస్సూర్తి స్ఫురత్‌+మూర్తి+ఐ= వెగటుదనం 
స్ఫురించే ఆకారంతో; దుస్ససేనున్‌; పొదివెన్‌= పైకొన్నాడు. 


తాత్పర్యం: గదను చేత ధరించి ప్రళయకాల యముడివలె విజృంభించి, దేహం రక్తవర్షంతో భయంకర సుందరం 
కాగా, మత్తెక్కిన ఏనుగువలె వచ్చి, మనసేనను పారద్రోలి, వెగటుగొలిపే రూపంతో మళ్ళీ దుళ్ళాసనుడిమీద పడ్డాడు. 


విశేషం: భీముడికి దుశ్ళాసనుడిపై ఇంకా కసి తీరలేదు. అందుకే మళ్ళీ అతడిమీద పడ్డాడు. హిడింబ, కీచకులను చంపటంలో 
ఇంత (క్రౌర్యం లేదు. ఇది అవమాన (ప్రతీకార రూపం. కాబట్టి వేడి ఎక్కువ. చేష్టలు వికటంగా కనుపించినా, కవి దానిని 
సౌందర్యరేఖలతో దిద్ది, హాయిని కల్పిస్తున్నాడు. నెత్తురు త్రావటం రాక్షసకృత్యమైనా అది అతని ప్రతిజ్ఞలో భాగమే. అలంకారం: 
ఉపమ. 


వ. చలంబు నెటయ నతని కాలు గేల నమర్షి మొగంబు గనుంగొనుచు నక్కిమ్మీరవైరి యి ట్లనియె. 220 
ప్రతిపదార్థం: చలము= కోపం; నెజయన్‌= రేగగా; అతని= దుళ్ళాసనుడి; కాలు; కేలన్‌+అమర్శ్భి= తనచేతపట్టుకొని; 


మొగంబు కనుగొనుచున్‌= అతడి మొగం చూస్తూ; ఆ+కిమ్మీరవైరి= కిమ్మీరుడనే రక్కసుడికి విరోధి భీముడు; ఇట్టు+అనియెన్‌. 
(భావిఫలం అట్టిదేనని సూచించటం ఇందులో కలదు). 


తాత్సర్యం: పగ పెచ్చు పెరగగా అతడి కాలును చేతితో పట్టుకొని, మొగాన్ని చూస్తూ భీముడు ఇట్లా అన్నాడు. 


క. “'ఏమిర! పసు లని యార్వవు? నీ | మాటలు నిలువంబడియెనే? పసరమ! మి 
మ్మేము మగుడ నిదె యార్డెద; । మీ మాటకు మాటు పల్క రెవ్వరు గంటే?” 221 


ప్రతిపదార్థం: ఏమిర!= (ఎంతటి తిరస్కారభావం. ఎంతటి చులకన !); పసులు అని= పశువులు అని; ఆర్వవు?= ఎందుకు 
అరవవు?; నీ మాటలు నిలవంబడియెనే?= నీ మాటలు పడిపోయాయా?; పసరమా!= పశువా!; మిమ్మున్‌; ఏము; మగుడన్‌= 
మరలా; ఇదె= ఇదిగో ఇప్పుడే; ఆర్బెదము= పెద్దగా పశువులని అంటాము; ఈ మాటకున్‌= ఈ మాటకు; ఎవ్వరున్‌= ఎవ్వరు; 
మాలు పల్కరు= ఎవ్వరు ఎదిరించి మాట్లాడరు; కంటే?= గమనించినావా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 393 


తాత్సర్యం: 'ఏమిరా! పశువులని అరవవేమి? నీ నోరు పడిపోయిందా? పశువా! మిమ్ములను మరల మే మిప్పుడు 
పశువుల్లారా! అని పెద్దగా పిలుస్తాము. ఈ మాటకు మీ వారిలో ఎవ్వరు బదులు పలకటం లేదు చూచావా?. 


ఉ. 'నెట్టన యల్లినం దగునె? నీళ్ళను ర్రోచుటయున్‌ విషాన్నముం 
బెట్టుటయున్‌ మహాభుజగ భీషణ దంష్ట్రలపాలు సేతయుం 
జుట్టలుC బెద్దలుం జెలులు6 జూడ సభన్‌ నెటిమాలి యిమ్మెయిం 
దిట్టున కోర్టు టెందు( గలదే? విను గెల్వరె జూద మెవ్వరున్‌?” 222 


ప్రతిపదార్థం: నెట్టన= అనాలోచితంగా; అల్గినన్‌= కోపపడితే; తగునె= సరిపోతుందా?; నీళ్ళను (త్రోచుటయున్‌= నీళ్ళలో 
త్రోయటం; విష+అన్నము= విషం కలిపిన అన్నము; పెట్టుటయున్‌; మహాభుజగ= పెద్దపాములయొక్క; భీషణదంష్ట్రల= 
భయంకరమైన కోరల; పాలుచేతయున్‌= వశమయ్యేటట్టు చేయటం; చుట్టలున్‌= బంధువులును; పెద్దలున్‌; చెలులున్‌= 
స్నేహితులు; చూడన్‌= చూస్తుండగా; సభన్‌= ఆ సభలో; నెజీమాలి= న్యాయం తప్పి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
తిట్టునకున్‌= తిట్టుకు; ఓర్చుట= సహించి ఊరకుండటం; ఎందున్‌= ఎక్కడైనా; కలదే?= ఉన్నదా?; విను= (నేను చెప్పే 
దానిని) వినుము; ఎవ్వరున్‌= ఇంకెవ్వరు; జూదము= జాదం; గెల్వరు= గెలిచి ఉండలేదా? (గెలిచి ఇట్టా అత్యాచారం చేశారా?) 


తాత్సర్యం: “నీవు అనవసరంగా కోపపడటం తగునా? నన్ను నీళ్ళలో త్రోశారు. విషం కలిపిన అన్నం పెట్టారు. పెద్ద 
విషపుపాముల కోరలకాటుకు బలిచేశారు. ఆ సభలో బంధుమి(త్రులు పెద్దలు చూస్తుండగా నీతి తప్పి ఇట్టా మీరు 
దూషించటం, దానికి మేము ఓర్చుకొని ఊరకుండటం, ఇంకెక్కడైనా ఇలా జరిగిందా? యోచించుము. ఇంతకుముందు 
జూదంలో గెలిచినవారు ఇంకెవ్వరు లేరా?” (జూదమాడినవారున్నారుగాని ఇట్టి దుళ్ళేష్టలు చేసినవారు లేరని భావం). 


క. అని పలికి, క్రమ్మబి(గ మన । మొన మీ(దన్‌ బ్రమరి వాటి, ముద్గరి లలితం 
బున గేలు మెటయ[ జని, తన | కన లడ6గక దుస్ససేను6 గనుగొని పలుకున్‌. 223 


ప్రతిపదార్థం: అని పలికి; క్రమ్మజంగన్‌= వెనుదిరిగి పోగా; మన మొనమీ(దన్‌= మనసైన్యాల చుట్టూ; (బ్రమరి వాజి= చుట్టు 
తిరిగి; ముద్గర లలితంబునన్‌= సొంపైన గదావిన్యాసంతో; కేలు మెజయన్‌= చేయి తళతళలాడుతుండగా; చని= పోయి; 
తన కనలు= తన కోపం; అడంగక= ఉపశమించకపోగా; దుస్ససేనున్‌; కనుగొని= చూచి; పలుకున్‌. 


తాత్సర్యం: అని పలికి భీముడు మన సైన్యాలచుట్టూ తిరిగి చూచి, గద త్రిప్పటంతో మనోజ్ఞమై చూపట్టుతున్న 
బాహువిన్యాసంతో, తన కోపం ఇంకా శాంతించనందున దుస్ససేనుడిని చూచి ఇట్లా అన్నాడు. 
ఉ. 'ప్రెవడి పోయె గాన ధృతరాష్తుండు గన్నది యేమి? యా సభం 

ఈ 

దా వల దన్న గీ డుడుగదా! పతి లేం డనంబడ్డ కాంత నేం 

డీవు గనుంగొనంగం బతి యేడ్తెఅ నొప్పె. బతుల్‌ విజృంభిత 

శ్రీ విలసిల్లు కామినులు సేడ్చడి రిట్లపతిత్వ దీనతన్‌.' 224 


ప్రతిపదార్థం: (ఫైవడి= నిందపాలై; పోయెన్‌; కానన్‌= కాబట్టి; ధృతరాషు(డు; కన్నది= చూచింది (అనుభవించింది); ఏమి?; 
ఆ సభన్‌; తాన్‌= తాను; వలదన్నన్‌= వద్దని వారించి ఉంటే; కీడు= ఆపద; ఉడుగదా?= నివారింపబడి ఉండదా?; పతి 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


లేడు అనన్‌+పడ్డ= మగడు లేడు అని చెప్పబడిన; కాంత= ద్రౌపది; నేయ; ఈవు కనుంగొనంగన్‌; పతి= భర్త; ఏడ్పెజన్‌= 
పరా(క్రమాతిశయంతో; ఒప్పెన్‌= అలరారుతున్నాడు; పతుల్‌= తమ భర్తలు; విజృంభిత శ్రీ విలసిల్లు= పెంపొందిన సంపదతో 
శోభిల్లు: కామినులు= (స్త్రీలు; ఇట్టు= ఈ విధంగా; అపతిత్వ దీనతన్‌= మగలులేని దైన్యంతో; చేడ్పడిరి= చిక్కులపాలైరి. 


తాత్పర్యం: 'ధృతరాష్టుడు నిందపాలు కావటం తప్ప వేరేమి చూడగలిగాడు? ఆ సభలో తాను వద్దంటే కీడు తప్పి 
ఉండేది కదా! మగడు లేడు అన్న ఆ కాంతకే ఇప్పుడు నీవు చూస్తుండగానే భర్త పరా[క్రమదీప్తితో ప్రకాశిస్తున్నాడు. 
సెంపొందిన సంపదతో విలసిల్లిన కౌరవకాంతలు కష్టాలపాలై ఇప్పుడు తమకు మగలులేరని కనికరించవలసిన 
స్థితిలో ఉన్నారు. 


క విను! మేను జేయం బూనిన | పనులం దొకటి గడతేటి; బాపాత్ము సుయో 
ధను బొరిగొని తల దన్నుదు । నను రెండవ పనియు. దీర్ప నరిగెద నెలమిన్‌'. 225 


ప్రతిపదార్థం: వినుము; ఏను; చేయన్‌+పూనిన; పనులందున్‌; ఒకటి; కడతేటెన్‌= నెరవేరింది; పాపాత్మున్‌; సుయోధనున్‌; 
పొరిగొని= చంపి; తల తన్నుదున్‌; అను; రెండవ పనియున్‌; తీర్చన్‌= పూర్తి చేసేందుకు; ఎలమిన్‌= ఉల్లాసంతో; అరిగెదన్‌= 
ముందుకు సాగుతాను. 


తాత్పర్యం: (శ్రద్దగా వినుము. నేను బాస చేసి చేయబూనిన వాటిలో ఒకటి పూర్తి అయింది. ఇక ఆ సుయోధనుడిని 
చంపి, అతడి తలను తన్నుతాను - అనేది మిగిలి ఉన్నది. ఆ కోరికను తీర్చుకొనేందుకు- ఇదిగో! అధికోత్సాహంతో 
ముందుకు సాగుతాను. 


చ. అని యెలు. గెత్తి చెప్పి యత డాతని గీ టడంగించి యార్దెం గ 

ర్లునకును లోనుగా మన వరూథినియోధులకున్‌ మహాభయం 

బున మనముల్‌ గలంగంబడి పోరికి నూల్కొననీని జిచ్చపా 

టున సకలాంగకంబులు గడున్‌ శిథిలంబులుగా మహోగ్రుండై. 226 
ప్రతిపదార్థం: అని; ఎలులెత్తి చెప్పి= పెద్దగా అరచి చెప్పి; అతండు= భీముడు; ఆతనిన్‌= దుస్పసేనుడిని; గీటు+అడంగించి= 
చంపి; కర్గునకును లోనుగా= కర్షుడు మొదలైన; మన; వరూథిని యోధులకున్‌= సైనికవీరులకు; మహాభయంబునన్‌= 
గొప్పభయంతో; మనముల్‌= హృదయాలు; కలంగ(బడి= కలతచెంది; పోరికిన్‌= యుద్దం చేయటానికి; నూల్కొననీని= 


పూనుకొనేటట్టు చేయని; జిచ్చపాటునన్‌= కలవరపాటున; సకల+అంగకంబులు= శరీర అవయవాలన్నీ; కడున్‌= మిక్కిలి; 
శిథిలంబులుగాన్‌= వికలమయ్యేటట్టు: మహా+ఉగ్రుండై= అధికమైన కోపం కలవాడై; ఆర్బెన్‌= అరిచాడు. 


తాత్సర్యం: అని గొంతెత్తి పెద్దగా చెప్పాడు. దుశ్చాసనుడిని తుదముట్టించాడు. కర్గ్టుడు మొదలుగా మన సైనిక 
వీరులకు భయంతో మనస్సులు కలతచెంది, యుద్దానికి పూనుకోలేని నిశ్చేష్టతతో, అవయవాలన్నీ పని చేయని స్థితి 
ఏర్పడేటట్టుగా మహాభయంకరుడై అరిచాడు. 


క. జనపతియు( గృప ప్రముఖులు. । గనుంగొన, ని ట్లనిలసుతుండు గ్రౌర్య మొడల్‌ గై 
కొనినట్లు పేర్చి దుశ్శా । సనుం జంపుటం జూచి, రోష సంరంభమునన్‌. 227 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 395 

దం 

ప్రతిపదార్థం: జనపతియున్‌= రాజు దుర్యోధనుడు; కృప (ప్రముఖులు= కృపాచార్యుడు మొదలైన (ప్రఖ్యాతవీరులు; 

కనుంగొనన్‌= చూస్తుండగా; (క్రౌర్యము= (కూరస్వభావం; ఇట్టు; ఒడల్‌ గైకొనినట్టు= మానవాకృతిని తాల్చినట్టు; 
౧ = ౧ ౧ 

అనిలసుతుండు= వాయునందనుడు, భీముడు; పేర్చి= ఉప్పొంగి; దుశ్ళాసనున్‌; చంపుటన్‌+చూచి= చంపటాన్ని చూచి; రోష 

సంభ్రమమునన్‌= కోపాతిశయంతో. 


తాత్సర్యం: ఈ విధంగా భీముడు-దుర్యోధనుడు, కృపుడు మొదలైన ప్రముఖులు చూస్తూ ఉండగా, క్రూరత్వమే 
రూపుదాల్భిందా అన్నట్టు విజృంభించి దుశ్ళాసనుణ్ణి చంపటాన్ని చూచి, రోషాతిశయంతో.... (తరువాతి వచనంతో 
అన్వయం) 


వ. నీ కొడుకులు కవచియు నిషంగియు. బాశియు దండధారుండును ధనుర్ధహుండును నలోలుపుండును 
సహుండును షండుండును వాతవేగుండును సువర్ణసుండును గూడి కవిసి, వివిధ విశిఖంబుల నతనిం 
బొదివిన; నంతకుమున్న దుశ్శాసన రక్తపాన కౌతుకాధీన మానసుం డైన యా భీమసేనుపై నెవ్వరు 
గడంగుదురో యని కన్నిడి యుండి, యతం డప్రతిహతంబుగా. బ్రతిన దీర్చుటకు€ బ్రీతచిత్తుం డగు 
వల్గునుండు భల్లదశకంబున నక్కుమార దశకంబు శిరంబులు దునుమాడె; నట్టి భీమార్హునుల 
యాటోపంబున కోటటి నీ సైన్యంబు సమర విముఖం బయ్యె, నా సూతనందనుండును భీతుండై వదనంబు 
వెలవెల బాటి నూరకుండె; నప్పుడు శల్యుం డతని నాలోకించి యి ట్లనియె. 228 


ప్రతిపదార్థం: నీ కొడుకులు- కవచియు, నిషంగియు, పాశియు, దండధారుండును, ధను(ర్లహుండును, ఆలోలుపుండును, 
సహుండును, షండుండును, వాతవేగుండును, సువర్భసుండును; కూడి= ఒకటై; కవిసి= విజృంభించి; వివిధ విశిఖంబులన్‌= 
అనేకవిధాలైన బాణాలతో; అతనిన్‌= భీముడిని; పొదివినన్‌= ఎదుర్కోగా; అంతకుమున్ను+అ= అంతకుముందే; దుశ్శాసన, 
రక్తపాన= దుశ్చాసనుడి నెత్తురు త్రాగుటచేత; కౌతుక+అధీన= సంతోషమునకు వశమైన; మానసుండు+ఐన= మనస్సు 
కలవాడైన; ఆ భీమసేను సైన్‌; ఎవ్వరు; కడంగుదురో= మార్కొంటారో; అని; కన్ను+ఇడి ఉండి= కనిపెట్టుకొని ఉండి; 
అతండు; అప్రతిహతంబుగాన్‌= అడ్డగించేవారు లేనివాడై; (ప్రతిన తీర్చుటకున్‌= (ప్రతిజ్ఞ పూర్తిచేయటంవలన; ప్రీత చిత్తుండు+ 
అగు= సంతోషించిన మనస్సు కలవాడగు; ఫల్లునుండు= అర్జునుడు; భల్ల+దశకంబునన్‌= పదిబాణాలతో; ఆ+కుమార 
దశకంబు= ఆ కురుకుమారులు పదిమందియొక్క; శిరంబులు; తునుమాడెన్‌= (త్రుంచాడు; అట్టి భీమార్జునుల; 
ఆటోపంబునకున్‌= విజృంభణానికి; ఓటణీ= భయభ్రాంతమై; నీ సైన్యంబు; సమర విముఖంబు+అయ్యెన్‌= పోరుకు 
పెడమొగం పెట్టింది; ఆ సూతనందనుండును= ఆ కర్షుడు కూడా; భీతుండు+ఐ= భయపడినవాడై; వదనంబు= మోము; 
వెలవెలన్‌+పాణిన్‌= కాంతిహీనంకాగా; ఊరకుండెన్‌; అప్పుడు; శల్యుండు; అతనిన్‌= కర్టుడిని; ఆలోకించి= చూచి; ఇట్టు+ 
అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: నీ కొడుకులు కవచి, నిషంగి, పాళి, దండధారుడు, ధన్నుర్షహుడు, అలోలుపుడు, సహుడు, షండుడు, 
వాతవేగుడు, సువర్చసుడు - అనేవారు ఒకటిగా చెలరేగి వివిధ బాణాలతో భీముడిని చుట్టుముట్టారు. అంతకుముందే 
దుశ్శాసనుడి రక్తం (త్రాగి సంతోషిస్తూ ఉన్న భీముడిపై ఎవరు దాడి చేస్తారో అని గమనిస్తూ అతడు నిరాఘాటంగా 
ప్రతిజ్ఞ తీర్చికొన్నందుకు సంతోషించిన అర్జునుడు, పది భల్లాలతో ఆ పదిమంది కుమారుల శిరస్సులను (త్రుంచాడు. 
ఆ విధంగా భీమార్జునుల విజృంభణంతో భయభ్రాంతమైన నీ సైన్యం యుద్దానికి విముఖమయింది. ఆ కరుడు 
కూడా భయపడి, మొగం వెలవెలపోగా ఊరకున్నాడు. అప్పుడు శల్యుడు అతడిని చూచి ఇట్లా అన్నాడు. 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే.  “ఉగ్రు(డై దుస్ససేనుని యురము వ్రచ్చి । రుధిర ముగ్రత( ద్రావు మరుత్తనూజు( 

జూచి చేడ్పడి చెయ్యేదెం జూచితే సు । యోధనుని? నీవు నట్లెన నొప్పు నెట్లు? 229 
ప్రతిపదార్థం: ఉగ్రుండు+ఐ= కోపోద్దీపితుడై; దుస్ససేనుని; ఉరము= ఎద; (వ్రచ్చి= చీల్చి; రుధిరము= నెత్తురు; ఉ(గ్రతన్‌= 
క్రోధంతో; (త్రావు= త్రాగే; మరుత్తనూజున్‌= భీముడిని; చూచి; చేడ్సడి= భయపడి; చెయ్వేదెన్‌= చేష్టలు ఉడిగాడు; సుయోధనునిన్‌; 
నీవుచూచితే?= నీవు చూచావా?; నీవున్‌= నీవు కూడా; అట్టు+అయినన్‌= అట్టే నిర్వీర్యుడవైతే; ఎట్టు; ఒప్పున్‌?= సరిపోతుంది? 


తాత్సర్యం: తీవకోపంతో దుస్ససేనుడి ఎద చీల్చి, ఆవేశంతో నెత్తురు త్రాగిన భీముడిని చూచి సుయోధనుడు 
భయకంపితుడై చేష్టలు దక్కి ఎట్టా నిలబడిపోయాడో చూచావా? నీవు కూడ అట్లే అయితే ఎట్లా? 


క. “బలియు రగు రాజులును గాల్‌ । నిలువక తెరలంగ, వీరె నీ ప్రాపున శ 

త్రులం దాక దలంచి కృపా । దులు నిలిచిరి కూర్చికొను మతులధైర్యమునన్‌.' 230 
ప్రతిపదార్థం: బలియురు+అగు= బలవంతులైన; రాజులును= రాజులుకూడా; కాల్‌ నిలువక= కాలూని నిలబడలేక; 
తెరలంగన్‌= వైదొలగిపోగా; వీరె= వీళ్ళే; నీ ప్రాపునన్‌= నీ రక్షణలో; కృపాదులు= కృపాచార్యుడు మొదలైనవారు; శత్రులన్‌+ 
తా(కన్‌= విరోధులపై పడాలని; తలంచి= అనుకొని; నిలిచిరి= సిద్ధంగా నిలబడి ఉన్నారు; అతుల ధైర్యమునన్‌= సాటిలేని 
ధైర్యంతో; కూర్చికొనుము= వీరిని కూడగట్టుకొనుము. 


తాత్సర్యం: 'బలవంతులైన రాజులు కాలూని నిలబడలేక పరుగెత్తిపోయారు. కృపుడు మొదలైనవారు నీ రక్షణలో 
శత్రువులపై దాడిచేయాలని నిలబడి ఉన్నారు. అకుంఠితమైన ధైర్యంతో వీరిని కూడగట్టుకొని యుద్దానికి పూనుకొమ్ము.' 


చ. “కడు వెగడంది యున్న నిను గన్ల్గొని వీ(డె యుదారదైర్య మే 

ర్పడ వృషసేను( డొక్కరుండు. బాండుతనూజుల మార్కొనంగం బో 

యెడు; నరు నీవు దాక వలదే? రణభారము నీభుజంబునం 

దిడియె సమస్తముం గురునరేంద్రుండు; దాని దలంపు మిత్తటిన్‌.” 231 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి వెగడు= కలవరపాటు; అంది ఉన్న= పొంది ఉన్న; నినున్‌+కన్లాని; వీండె= వీడు; 
వృషసేను(డు; ఒక్కరుండున్‌= ఒక్కడే; ఉదార= గొప్పదగు; ధైర్యము; ఏర్పడన్‌= రూపొందగా; పాండు తనూజులన్‌= 
పాండురాజు వుత్రులను; మార్కొనంగన్‌= ఎదిరించేదానికి; పోయెడున్‌= పోతున్నాడు; నరున్‌= అర్జునుడిని; నీవు; 
తాంకంవలదే?= పైబడి యుద్దం చేయాలిగదా?; కురునరేం(ద్రుడు= దుర్యోధనుడు; రణభారము= యుద్దభారాన్ని; సమస్తమున్‌= 
పూర్తిగా; నీ భుజంబునందున్‌= నీ భుజాలమీద; ఇడియెన్‌= ఉంచాడు; దానిన్‌= ఆ విషయాన్ని; ఈ+తటీన్‌= ఈ అదనున; 
తలంపుము= తలచుకొనుము.” 


తాత్సర్యం: 'మిక్కిలి వికలమనస్కుడవై ఉన్న నిన్ను చూచి, (నీ కుమారుడు) వృషసేనుడు ఒంటరిగా నిరాఘాటమైన 
సాహసంతో పాండవులను ఎదిరించేందుకు బయలుదేరి పోతున్నాడు. నీవు అర్జునుడిని ఎదుర్కోవద్దా? కురురాజు 
యుద్దభారాన్ని నీ భుజాలపై మోపి ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు ఈ సమయంలో తలచుకొనుము. 


వ. అనిన విని, యతండు సమరోన్ముఖుం డయ్యె; వృషసేనుండు భీమసేనుపై నురవణింప నకులుం డడ్డపడి, 
యక్కునూరుని సిడంబును గొడుగును గోదండంబును ఖండించిన. 232 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 397 
దం 
ప్రతిపదార్థం: అనినన్‌, విని= అని (శల్యుడు) అనగా; అతండు= కర్ణుడు; సమర+ఉన్ముఖుండు+అయ్యెన్‌= యుద్దానికి 


సిద్దమైనాడు; వృషసేనుండు; భీమసేనుపైన్‌; ఉరవణింపన్‌= ఎదుర్కొనపోగా; నకులుండు; అడ్డపడి; ఆ+కుమారుని= ఆ 
రాధేయుడి పుత్రుడియొక్క; సిడంబు= ధ్వజాన్ని; గొడుగును; కోదండంబును; ఖండించినన్‌= తునుకలు చేయగా. 


తాత్సర్యం: అనగా విని, కర్షుడు యుద్దానికి సుముఖుడయ్యాడు. వృషసేనుడు భీముడిమీదికి లంఘించాడు. 
నకులుడు అడ్డుపడి, అతడి ధ్వజాన్నీ, గొడుగునూ, విల్లునూ తుంచివేయగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అలిగి యతండు వేటొక శరాసన మెత్తి, రథమ్ము ఘోటక 

మ్ముల నిల గూల నేయం బొలివోవని ధైర్యము పేర్మి వాలునుం 

బలకయు. గొంచు, మాద్రితొలుపట్టి ధరిత్రికి దాంటి బెట్టు గో 

ల్తలం జని తత్సహాయభట దారుణకేలి యొనర్షి పేర్షినన్‌. 233 
ప్రతిపదార్థం: అతండు= వృషసేనుడు; అలిగి= కోపగించుకొని; వేజాక= ఇంకొక; శరాసనము= విల్లు; ఎత్తి= చేపట్టి; రథమ్ము= 
రథాన్ని; ఘోటకమ్ములన్‌= గుర్రాలను; ఇలన్‌+కూలన్‌= భూమిపై పడేటట్టు; ఏయన్‌= ప్రయోగించగా; పొలివోవని= వెలితిపడని; 
ధైర్యము పేర్మిన్‌= సాహసాతిశయంతో; వాలునున్‌= ఖడ్గాన్ని; పలకయున్‌= డాలు; కొంచున్‌= చేబూని; మాద్రి తొలుపట్టి= 
మాద్రి తొలికొడుకు-నకులుడు; ధరిత్రికిన్‌= భూమిపైకి; దా(టి= ఎగిరి దూకి; బెట్టు= గట్టిగా; కోల్తలన్‌= ఎదుట నిలిచి యుద్దం 
చేయటానికి; చని= వెళ్ళి, తత్సహాయభట= ఆయనకు సహాయంగా ఉన్న సైనికులతో; దారుణకేళి= (క్రూరమైన యుద్దవిహారం; 
ఒనర్భి= చేసి; పేర్చినన్‌= అతిశయించగా. 


తాత్పర్యం: కర్లపుత్రుడు వృషసేనుడు కోపోద్దీపితుడై వేరే ధనుస్సును తీసికొని, నకులుడి తేరును అశ్యాలను 
నేలపాలు చేశాడు. దీనితో నకులుడు శౌర్యం పెచ్చు పెరగగా, కత్తిని, డాలును తీసికొని నేలకు దూకి, గట్టిగా ఎదుట 
నిలిచి యుద్దం చేయటానికి వెళ్ళి, వృషసేనుడికి సహాయంగా ఉన్న సైనికులను హింసించి ఉప్పాంగగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. కర్ణసుతుండు పలక ఖండించి, కృష్ణ స । ర్వంబుం బోని పటు కృపాణ ముటిక 
నటికి, నారసములు నాటించె నయ్యర్లు । నానుజన్ముమేన నల్ల నగుచు. 234 
ప్రతిపదార్థం: కర్షసుతుండు= వృషసేనుడు; పలక= పలకను; ఖండించి; కృష్ణ సర్పంబున్‌+పోని= నల్లత్రాచువంటి; పటు= 


దిట్టమైన; కృపాణము= ఖడ్గమును; ఉజక= అవలీలగా; నటికి; నారసములు= బాణాలు; ఆ+అర్జున= ఆ అర్జునుడి; 
అనుజన్ము మేనన్‌= తోబుట్టినవాడి దేహమును; అల్ల నగుచున్‌= మెల్లగా నవ్వుతూ; నాటించెన్‌= (గ్రుచ్చుకొనేటట్టు చేశాడు. 


తాత్పర్యం: వృషసేనుడు నకులుని ఖేటకాన్ని తునకలుచేసి, నల్లత్రాచువంటి ఆయన ఖడ్లాన్ని సులభంగా ఖండించి, 
నవ్వుతూ, బాణాలను ఆయన శరీరమంతా నాటాడు. 


వ. _ అప్పుడు ధృష్టద్యుమ్నుండు యుధామన్యుండును నుత్తమౌజుండును శిఖండియు జనమేజయుండును 
సాత్యకియు ద్రౌపదేయులును రౌద్రంబు శోభిల్ల రుద్రుల కైవడి వృషసేనుపయిం గవిసిన( గృతవర్మ కృప ద్రౌణి 
దుర్యోధనులును శకునియు( దత్సోదరులు గొందటును గ్రందం దటిమి, దుర్వార విశిఖ వర్షంబుల వారలం 
గప్పినం గని, గజ సాధను లగు కుళిందు లురవణించి. 235 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 

(ప్రతిపదార్థం: అప్పుడు; ధృష్టద్యుమ్నుండు; యుధామన్యుండును; ఉత్తమౌజుండును; శిఖండియు; జనమేజయుండును; 
సాత్యకియును; (ద్రౌపదేయులును; రౌద్రంబు శోభిల్లన్‌= రౌద్రం ప్రకాశించగా; రుద్రులకైవడిన్‌= భీకరాకారుడైన శివుడి రూపం 
వంటి రూపం దాల్చినవారై; వృషసేనుపయిన్‌; కవిసినన్‌= పైబడగా; కృతవర్మ కృప; |ద్రౌణి= అశ్వత్థామ; దుర్యోధనులును; 
శకునియున్‌; తద్‌ సోదరులు కొందణును= ఆతనియొక్క తమ్ములలో కొందరు; (క్రందన్‌= ఏడుస్తూ పోయేటట్టు; తజీమి= 
తరిమికొట్టి; దుర్వార= అడ్డగింప వీలుకాని; విశిఖ వర్షంబులన్‌= బాణాల వానలతో; వారలన్‌; కప్పినన్‌= (క్రమ్మివేయగా; కని= 
చూచి; గజ సాధనులు+అగు= గజుసైన్యాన్ని ఉపయోగించుటలో ఆరితేరిన; కుళిందులు; ఉరవణించి= పరా(క్రమించి. 


తాత్సర్యం: అప్పుడు ధృష్టద్యుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, ఉపపాండవులు 
ఆవ్‌, « 

కోపోద్రేకంతో రుద్రులవలె వృషసేనుడితో డీకొన్నారు. కృతవర్మ, కృపుడు, అశృత్తామ, దుర్యోధనుడు, శకుని, అతడి 
సోదరులు కొందరు వాళ్ళను బాధపడేటట్టు తరిమికొట్టి, ఆపరాని బాణవర్షంతో వారిని కప్పారు. అది చూచి 
గజసేనా పతులైన కుళిందులు పరా(క్రమించి. (తరువాతి పద్యంతో అన్వయం). 
క కృతవర్మ సిక్కువడ, భూ । పతి సేడ్పడ, శకుని వెగడుపడ( దదవరజ 

ద్వితయము ధర బడ ద్రీవో । ద్దతి బోరిరి చాప టంకృతంబులు సెల6గన్‌. 236 
ప్రతిపదార్థం: కృతవర్మ; చిక్కువడన్‌= కలతచెందగా; భూపతి= రాజు (దుర్యోధనుడు); చేడ్సడ= బాధపొందగా; శకుని; 
వెగడుపడన్‌= బెదరగా; తద్‌= ఆతనియొక్క; అవరజ= తమ్ముల; ద్వితయము= జంట; ధరన్‌+పడన్‌= నేలపై కూలగా; తీవ్ర 


ఉద్దతిన్‌= తీండ్రించిన శౌర్యంతో; చాప టంకృతంబులు= అల్లెత్రాళ్ళ మోతలు; చెలంగన్‌= ధ్వనించగా; పోరిరి= యుద్దం 
> ౧ > 
చేశారు. 


తాత్పర్యం: కృతవర్మ చిక్కువడేటట్టు, దుర్యోధనుడు బాధపడేటట్టు, శకుని బెదిరిపోయేటట్టు, అతని తమ్ములిద్దరు 
౧ ౧? నలి. యలు 
నేల కూలేటట్టు మహాపరాక్రమంతో అల్లెత్రాళ్ళ ధ్వనులు చెలరేగగా యుద్దం చేశారు. 
లా ౧ ణు 
వ. _ ఇ త్తెజంగునం బోరినం గనలి కడంగి, 237 


ప్రతిపదార్థం: ఈ+తెఅంగునన్‌= ఈ విధంగా; పోరినన్‌= యుద్దం చేయగా; కనలి= కోపగించుకొని; కడంగి= పూనుకొని. 
తాత్పర్యం: ఈ విధంగా యుద్దం చేయగా కోపించి పూనుకొని. 


విశేషం: ఉ.వి.సంశోధిత ప్రతిలో కర్షుడు అనే పదం ఉంది. వావిళ్ల ప్రతిలో అది లేదు. కాబట్టి ఈ సందర్భంలో _ వావిళ్ల 
ప్రతిలోని పాఠం సముచితమనిపిస్తుంది. 


క. ఆ మువ్వురు జలమున ను । ద్దామ ద్విప సహిత చిత్ర దళనంబున సం 
గ్రామ తలము రక్తాక్తం । బై మెజియ బలాధిపత్రయము. బొరిగొనినన్‌. 238 


ప్రతిపదార్థం: ఆ మువ్వురున్‌; చలమునన్‌= మచ్చరముతో; ఉద్దామ= భయంకరమైన; ద్విప= (తొండముతో, నోటితో రెంటితో 
(త్రాగే) ఏనుగుల; సహిత= కూడిన; చిత్రదళనంబునన్‌= వింతగొలిపే విధంగా ఖండించటంచేత; సంగ్రామతలము= యుద్దభూమి; 
రక్త+అక్తంబై= నెత్తురుచేత వ్యాప్తమై; మెజయన్‌= తళుకొత్తగా; (మిగిలిన) బలాధిషత్రయమున్‌= (రథ తురగ పదాతుల 
నాయక (త్రయం) మూడు విభాగాల అధిపతులను; పొరిగొనినన్‌= నశింపజేయగా. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 399 


తాత్సర్యం: ఆ ముగ్గురూ పగ సాధించుకొనాలన్న అక్కసుతో బలవత్తరమై భయంపుట్టించే ఏనుగుల గుంపును 
చిత్రహింసచేసి తుదముట్టించారు. చచ్చిన ఏనుగుల నెత్తుటితో యుద్ధభూమి అంతా మెరిసినది. మిగిలిన మూడు 
విభాగాలూ తీవ్రమైన పోరుసల్సి నశించాయి. 


క _ తక్కటి రధిక జనులు పే । రుక్కున నయ్యిభచయంబు నొదింగించియునుం 

జిక్కువఖిచియుం దునిమియు । నెక్కడు మద మొప్ప మెటిసి రిభపురనాథా! 239 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= ఓ హస్తినాపుర ప్రభూ!; తక్కటి= మిగిలిన, ఇతర; రథికజనులు= రథ సైనికులు; పేరు+ఉక్కునన్‌= 
అతిశయించిన బలంతో; ఆ+ఇభచయంబున్‌= ఆ ఏనుగుల సమూహమును; ఒదింగించియునున్‌= (ప్రక్కకు తరిమికొట్టియు; 


చిక్కుపటిచియున్‌= చిక్కులలో ఇరకబెట్టియు; తునిమియున్‌= నరికివేసియు; ఎక్కుడు; మదము+ఒప్పన్‌= కండకావరం 
రేగగా; మెటిసిరి= (ప్రకాశించారు. 


తాత్సర్యం: (పైబడిన మూడు దళాలవారు పోగా) మిగిలిన రథసైనికులు అతిశయించిన బలంతో ఆ గజ 
సమూహాన్ని ప్రక్కకు తరిమి, ఇక్కట్లలో ఇరికించి, చేజిక్కిన వాటినంతా నరికి మదాతిరేకంతో (ప్రకాశించారు. 


వ. మెఅసినం జూచి. 240 


తాత్పర్యం: ఆ విధంగా ప్రకాళించగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అరద మెక్కి తటిమె ననిల తనూజు( డ । వ్వీరుతోన పాండవేయ సేన 
జేయం గలుగు దొరలు శితశరాసారంబు । లడర వారిమీద నడరుటయును. 241 


ప్రతిపదార్థం: అనిల తనూజుండు= వాయుపుత్రుడు - భీముడు; అరదము+ఎక్కి= రథాన్ని ఎక్కి; తణిమెన్‌= తరిమాడు; 
ఆ+వీరుతోన= ఆ వీరుడితో పాటే; పాండవేయసేనన్‌= పాండవపైన్యంలో; చేయన్‌+కలుగు దొరలు= కార్యనిర్వహణ దక్షులైన 
పాలకులు; శిత= పదునైన; శర+ఆసారంబులు= బాణవర్షములు; అడరన్‌= విజృంభించగా; వారిమీందన్‌; అడరుటయును= 
పైబడి విజృంభించగా. 


తాత్సర్యం: భీముడు రథారూఢుడై వారందరిని తరిమికొట్టాడు. పాండవ సేనానాయకులు నేర్పుతో ఆయన వెంట 
నడిచారు. తోడ్లోడనే ఎదిరిపై అమ్ముల జడివాన కురిపించి సైకొన్నారు. ఆ తరువాత. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. రణంబు దారుణం బయ్యె; నందు. 242 
తాత్సర్యం: పోరు ఘోరరూపం తాల్చింది. అందులో. 


సీ. _ కర్ణుని యగ్రభాగంబునం గరిఘటల్‌ | దునుమాడు నకులనందనునిం గిట్టి, 
వృషసేను( డమ్ములవెల్లి పై. బర6గించి । శితభల్లమున సూతుశిరము ద్రుంపం 
గనుంగొని యక్కర్ణతనయుని మీందం బా । ర్థాదులు గవిసిన; నతండు పార్టు 
ననిలజు మూండుమూ. దమ్ముల నొప్పించి । యాశతానీకుని నట్ల చేసి, 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నకులు తనువున బాణసప్తకము సొనిపి. | శార్‌జధరు మేన( బండ్రెండు సాయకములు 

వటిపి పేర్చిన, గౌరవప్రతతి మెచ్చి, । పార్టువే(డిమి యూహించి భయము. బొంది. 243 
ప్రతిపదార్థం: కర్ణుని; అగ్ర భాగంబునన్‌= ముందుభాగంలో; కరిఘటల్‌= ఏనుగుల గుంపులను; తునుమాడు= నరికివేస్తున్న; 
నకులనందనునిన్‌= నకులుని కుమారుడిని; కిట్టి= సమీపించి; వృషసేనుండు; అమ్ములవెల్లి= బాణవర్గాన్ని; పైన్‌+పరంగించి= 
కురిపించి; శిత భల్లమునన్‌= వాడి అయిన ఈటెతో; సూతుశిరము= సారథి తలను; (త్రుంపన్‌= నరికివేయగా; కనుంగొని= 
చూచి; ఆ+కర్ష తనయునిమీ(దన్‌= ఆ కర్టుడి కొడుకుపై; పార్థ+ఆదులు= అర్జునుడు మొదలైనవారు; కవిసినన్‌= పైకొనగా; 
అతండు= వృషసేనుడు; పార్టున్‌= అర్జునుడిని; అనిలజున్‌= భీముడిని; మూండు అమ్ములన్‌= మూడేసి బాణాలతో; నొప్పించి= 
బాధపెట్టి; ఆ శతానీకునిన్‌= ఆ శతానీకుడిని కూడా; అట్టు చేసి; నకులు= నకులుడి; తనువునన్‌= దేహంలో; బాణ సప్తకము= 
బాణాలు ఏడింటిని; చొనిపి= చొప్పించి; శార్‌జ్ఞధరు= కృష్ణుడి; మేనన్‌= దేహమున; పం(డైండు; సాయకములు= బాణాలు; 
పఆఅపి= ప్రయోగించి; పేర్చినన్‌= అతిశయించగా; కౌరవ(ప్రతతి= కౌరవసమూహం; మెచ్చి= కొనియాడి; పార్టు వేడిమి= 
అర్జునుడి కోపతాపమును; ఊహించి; భయమున్‌ పొందెన్‌. 


తాత్సర్యం: వృషసేనుడు కర్షుడి ముందుభాగంలో ఏనుగుల సమూహాలను తునియలుగా నరికివేస్తున్న నకులపుత్రుడి 
మీద అమ్ములవాన కురిపించి, రథసారథి తలను ఒక పదునైన బల్లెంతో (త్రుంచివేశాడు. ఇది చూచి అర్జునుడు 
మొదలైనవారు కర్గుడి కుమారుడిపై (క్రమ్ముకొనగా అతడు పార్టుడిని, భీముడిని మూడేసి అమ్ములతో బాధపెట్టాడు. 
శతానీకుడికి, ఇదే గతి పట్టించాడు. నకులుడి దేహంలో ఏడు బాణాలను, కృష్ణుడి దేహాన పం[డైండు బాణాలను 
నాటి బాధించాడు. దీనితో కౌరవసమూహాలు వృషసేనుడిని పొగడ్తలతో ముంచెత్తాయి. తోడనే వారు పార్చుడి 
కోపతాపాన్ని తలచుకొని భయ భ్రాంతులయ్యారు. 


చ. కెలకుల యోధులం గడచి, క్రీడి వడిన్‌ వృషసేనుమీ(ద న 
మ్ములు నిగిడింప; నా రథిక ముఖ్యుని మూ(పున నక్కునూరు. డే 
పలర6గ వా(డి తూపులు రయంబు మెయిం బది బెట్టు గ్రుచ్చి, య 
గ్గలిక ముకుందు నేసి నవకాండములన్‌ దివి ముట్ట నార్జుచున్‌. 244 


ప్రతిపదార్థం: కెలంకుల= ప్రక్కల ఉండే; యోధులన్‌= యుద్దవీరులను; కడచి= దాటి; (క్రీడి= అర్జునుడు; వడిన్‌= వేగంగా; 
వృషసేనుమీందన్‌; అమ్ములు; నిగిడింపన్‌= వ్యాపింపజేయగా; ఆ+కుమారుండు= ఆ వృషసేనుడు; ఏపు అలరంగన్‌= అతిశయం 
శోభించగా; ఆ రథిక ముఖ్యుని= ఆ రథవీర శ్రేష్టుడి; (అర్జునుని) మూ(పునన్‌= భుజం మీద; వా(డి తూపులు= వాడి అయిన 
బాణాలు; పది; రయంబు మెయిన్‌= వేగంగా; బెట్టు= గట్టిగా; (క్రుచ్చి= చొప్పించి; ముకుందున్‌= శ్రీకృష్ణుని; అగ్గలికన్‌= 

[2] (2) Gc) ఖో 
ఆధిక్యంతో; దివిముట్టన్‌= ఆకాశం అంటేటట్టు; ఆర్చుచున్‌= కేకలు+పెట్టుతూ; నవకాండములన్‌= తొమ్మిది బాణాలను; 
ఏసెన్‌= కొట్టెను. 


తాత్సర్యం: అర్జునుడు చుట్టుప్రక్కల ఉండే సైనికులను తప్పించుకొనిపోయి, వృషసేనుడిపై బాణప్రయోగం 
చేశాడు. ఆ యువకవీరుడు కాకలుతీరిన ఆ యోధుడి భుజాన పది బాణాలను గ్రుచ్చుకొనేటట్లు వేసి, ఆకాశం 
దద్దరిల్లేటట్టు కేకలు వేస్తూ మరల ముకుందుడిని తొమ్మిది బాణాలతో కొట్టాడు. 


వ. ఇట్లు విజృంభించిన. 245 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 401 


తాత్పర్యం: ఈ విధంగా విజృంభించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


అర్జునుడు వృషసేనుని మృతి. బొందించుట (సం. 8-62-59) 


మ. భ్రుకుటిస్పూర్ణిత ఫాలభాగు6 డగుచుం బొంగారి, యాసూతపా 
త్రకు కోదండము బాహుదండములు. జిత్రస్పూర్తి. దున్మాడి, మ 
స్తక ముగ్రోద్ధతి( గ్రూరభల్ల విలస ద్ధారాహతిం ద్రుంచె, బా 
ణకళాదుర్దముం డన్నరుండు పతియు న్రాధేయుండుం జూడంగన్‌. 246 


ప్రతిపదార్థం: (భ్రుకుటి స్ఫూర్ణిత= కనుబొమలముడిచే వెలుగొందిన; ఫాలభాగుండు+అగుచున్‌= నొసలుగలవాడవుతూ; 
పొంగారి= పొంగి; బాణకళా= బాణప్రయోగ శిల్పమును; దుర్రముండు= చెనకరాని; ఆ+నరుండు= ఆ అర్జునుడు; ఆ సూత 
పౌత్రకు= సూతుని మనుమడైన వాని; కోదండము= ధనుస్సును; బాహుదండములున్‌= దుడ్డుకర్రవంటి చేతులను; చిత్రస్సూర్తిన్‌= 
వింత గొలిపే విన్యాసంతో; తున్మాడి= విరుగగొట్టి; క్రూరభల్ల= కరకుటమ్ముయొక్క; విలసత్‌= మెరిసే; ధారాహతిన్‌= పదునైన 
భాగపు దెబ్బతో; మస్తకము= తలను; ఉగ్రోద్దతిన్‌= కోపపు పొంగుతో; పతియున్‌= రాజైన దుర్యోధనుడు; రాధేయుండున్‌= 
కర్ణుడు; చూడంగన్‌= చూస్తుండగానే; (త్రుంచెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ఆశ్చర్యకరమైన విధంగా బాణప్రయోగ విద్యయందు ఎదురులేనివాడైన ఆ ఫల్లునుడు, కనుబొమల 
ముడితో వీరత్వాన్ని చాటుతున్న నుదురుతో ప్రదీప్తుడై, ఆ సూతుడి మనుమడియొక్క ధనుస్సును, బలసిన 
భుజములను ఆశ్చర్యకరమైన విలాస వైఖరితో ముక్కలు చేశాడు. వెంటనే తళతళలాడే బాణంయొక్క పదునైన 
ప్రక్కభాగపు దెబ్బతో అతడి తలను కసిదీరా నరికివేశాడు. ఇదంతా ఊరక చూస్తూనే ఆ దుర్యోధనుడు, కర్షుడు 
నిలబడిపోయారు. 


వ. ఇ వ్విధంబున వృషసేను సమయించుటం జూచి, కర్ణుండు శోకవ్యాకులచిత్తుండై కన్నీ రొలుకం, 
గోపాటోపంబున నుద్ధటుం డగుచు, నమ్మహారథుని తేరికి సమ్ముఖంబుగా' దనయరదంబు వజపించి, 
'యర్లున! యర్జున!' యని యాహ్వానంబు సేసిన; నతండును సవిశేషోత్సాహంబునం బొదలి యడరె; 
నట్టియెడ దురంబు దక్కి యిరువా(గునుం బరమ కౌతుకంబునం గనుంగొనుచుండ నయ్యిరువురు 
రామసన్నిభంబులు నాదిత్య సంకాశంబులు. ద్రినయన ప్రతిమంబులు నగు నాకారంబుల నుల్లసిల్లిరి; వారల 
యెక్కటి కయ్యం బాలోకించు కుతూహలంబున సుర పితృ విద్యాధర సంయమి సంఘంబులును శచీపతి 
ప్రజాపతి పశుపతులును లోనుగా ననేక దివ్యు లేతెంచి నభోభాగంబున నిలిచి; రప్పుడు బ్రహ్మ రుద్రున 
కిట్లనియె. 247 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; వృషసేనున్‌; సమయించుటన్‌= చంపుటను; చూచి; కర్షుండు; శోకవ్యాకులచిత్తుండు+ఐ= 
దుఃఖంతో కలతచెందిన మనస్సుకలవాడై; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు కారుతుండగా; కోపాటోపంబునన్‌= కోపాధిక్యంతో; 
ఉద్భటుండు= శౌర్యోద్దీపితుడు; అగుచున్‌; ఆ+మహారథుని= ఆ రథికశ్రేష్టుడైన అర్జునుని; తేరికిన్‌; సమ్ముఖంబుగాన్‌= 
ఎదురుగా; తన అరదంబు; పజపించి= తోలించి; “అర్జున! అర్జున! అని; ఆహ్వానంబు చేసినన్‌= పిలువగా; అతండును= 
ఆయనయు; సవిశేష= ప్రత్యేకమైన; ఉత్సాహంబునన్‌= కుతూహలంతో; పొదలి= ఒప్పారి; అడరెన్‌= శోభిల్లాడు; అట్టి ఎడన్‌= 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 

అప్పుడు; దురంబు= యుద్దం; తక్కి= మాని; ఇరువాంగునున్‌= ఉభయపక్షాలవారును; పరమ కౌతుకమునన్‌= అత్యంతమైన 
అభిలాషతో; కనుంగొనుచుండన్‌= చూస్తూండగా; ఆ+ఇరువురు= ఆ కర్ణార్డునులు ఇద్దరు; రామసన్నిభులు= రామునితో 
సమానులుగా; ఆదిత్య సంకాశంబులు= సూర్యుడివంటివారుగా; త్రినయన= శివుడి; ప్రతిమంబులుగన్‌= పోలినవారుగా; 
అగు; ఆకారంబులన్‌= స్వరూపాలతో; ఉల్లసిల్లిరి= కనుపించారు; వారల; ఎక్కటికయ్యము= ద్వంద్వయుద్ధం; ఆలోకించు= 
చూచే; కుతూహలంబునన్‌= అపేక్షతో; సుర; పితృ; విద్యాధర; సంయమి= దేవతల, పితృదేవతల, విద్యాధరుల, మునుల; 
సంఘంబులును= సమూహాలున్ను; శచీపతి= ఇంద్రుడును; ప్రజాపతి= (బ్రహ్మ; పశుపతులున్ను= శివుడును; లోనుగాన్‌= 
మొదలైన; అనేక దివ్యులు= చాలామంది దేవతలు; ఏతెంచి= విచ్చేసి; నభోభాగంబునన్‌= ఆకాశతలాన; నిలిచిరి; అప్పుడు; 
బ్రహ్మ; రుద్రునకున్‌= శివుడితో; ఇట్టు+అనియెన్‌. (ఈ యుద్దానికి అలౌకిక శోభను చేకూర్చడానికి బ్రహ్మ రుద్రాదులచేత 
యుద్దవర్లన చేయిస్తాడు కవి.) 


తాత్సర్యం: ఈ విధంగా వృషసేనుడిని చంపటం చూచి, కర్గుడు దుఃఖంతో వ్యాకులత చెంది కన్నీరు కార్చాడు. 
కోపాటోపాన్ని చెందాడు. అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నడిపి “అర్జునా! అర్జునా! అని ఆహ్వానించాడు. 
అతడు కూడా అధికోత్సాహంతో కర్టుడివైపు ఎదురు నడిచాడు. రెండు వైపుల సైన్యాలూ యుద్దం మాని, వారిని 
చూస్తూ నిలబడ్డాయి. రాములవలె, సూర్యులవలె, రుద్రులవలె ఉన్న వారి ఆకారాలను చూచి ఉత్సాహపడ్డారు. వారి 
ద్వంద్వయుద్దం చూద్దామని ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, బుషిసమూహాలు, ఇంద్రుడు, 
(బ్రహ్మ, శివుడు మొదలైన పెక్కుమంది దివ్యులు నిలిచి ఉన్నారు. అప్పుడు (బ్రహ్మ రుద్రుడితో ఇట్టా అన్నాడు. 


కర్ణార్ణునుల ద్వంద్వ యుద్దకాలమున బ్రహ్మరుద్రేంద్రుల ప్రశ్నోత్తరములు (సం. 8-63-46) 


క. “ఇరువురు నతిరథులు సమ । స్పురణులు విక్రాంతిపరులు శూరులు వీ రొం 

డొరువులతో. బెన(గగ న । శ్వర మగు జగ; ముడుపరాదె సమరం బనఘా!' 248 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇరువురున్‌= ఇద్దరూ; అతిరథులు= పెక్కుమంది రథికులతో పోరాడే యోధులు; 
సమస్సురణులు= సమజిజ్జీలు; వి(క్రాంతిపరులు= పరాక్రమం చూపటంలో దిట్టలు; శూరులు; వీరు; ఒండొరువులతోన్‌= 
ఒకరితో ఒకరు; పెనంగంగన్‌= పోరాడితే; జగము; నశ్వరము+అగున్‌= నశించిపోగలదు; సమరంబు= యుద్దాన్ని; ఉడుపన్‌రాదె?= 
మాన్సించకూడదా? 


తాత్పర్యం: పెక్కుమంది ధనుష్పాణులైన యోధులకు నాయకత్వం వహించగలిగిన నాయకులు, సమజిజ్జీలు, 
శౌర్యంతో విక్రమించగలిగినవారు, ధైర్యసాహసోపేతులు - ఇట్టి మొనగాండ్రు ఒకరినొకరు ఎదుర్కొని యుద్దం 
చేయటంవలన జగత్తు నాశనమై పోగలదు. అందుచేత ఈ కయ్యాన్ని మాన్సించరాదా?' అని బ్రహ్మ శివుడితో 
అన్నాడు. 
క. అన విని యా దేవుం డ । వ్వనజభవున కిట్టు లను: 'నవార్యోద్దతు లీ 

ఘనభుజులు వీరి రణ మె । ట్లును జెల్లుం, దప్ప; దప్పలుకు విడు మింకన్‌.' 249 


ప్రతిపదార్థం: అనన్‌, విని= అని చెప్పగా ఆలకించి; ఆ దేవుండు= ఆ రుద్రుడు; ఆ+వనజభవునకున్‌= (బ్రహ్మకు; ఇట్టులు+ 
అనున్‌; ఈ ఘనభుజులు= ఈ గొప్ప దోళ్ళక్తిగలవారు; అవార్య= అడ్డగించటానికి అలవిగాని; ఉద్దతులు= (ప్రకోపించిన 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 403 


పరా(క్రమవంతులు; (కావున); వీరి; రణము; ఎట్టును= ఏవిధంగానైనా; చెల్లును= జరుగుతుంది; తప్పదు; ఆ+పలుకు; 
ఇంకన్‌= ఇక మీద; విడుము= వదలుము. 


తాత్సర్యం: రుద్రుడు ఆయన చెప్పింది విని (బ్రహ్మదేవుడితో ఇట్లంటున్నాడు - వీరిద్దరు వారింప శక్యంకాని గర్వం 
కలవారు, భుజబల సంపన్నులు. వీరి యుద్దం తప్పదు. కాబట్టి నివారించటమనే మాట మానుకొమ్ము. 


వ. అని యి ట్లమ్మహాత్ములు సల్లాపంబులు సేయ, నాకర్ణించి పాకశాసనుండు సప్రణయంబుగా బ్రహ్మ కిట్లనియె. 
250 


ప్రతిపదార్థం: అని ఇట్టు; ఆ+మహాత్ములు; సల్లాపంబు= పరస్పర సంభాషణం; చేయన్‌= చేయగా; ఆకర్షించి= విని; 
పాకశాసనుండు= ఇంద్రుడు; సప్రణయంబుగాన్‌= (ప్రేమపూర్వకంగా; (బ్రహ్మకు; ఇట్టనియెన్‌. 


తాత్పర్యం: -ఈ విధంగా ఆ మహాత్ములు మాట్టాడుకొనగా విని, ఇంద్రుడు వినయంగా (బ్రహ్మతో ఇట్టా అన్నాడు. 


చ. “తపము నుదాత్తశౌర్యము నుదగ్రబలంబును గల్లు క్రీడి క 

య్యపు వెర వెక్కుడై, గెలుచునట్లుగ నీవు దలంపవే? పురా 

ణ పురుషు లైన కృష్ణుల రణంబున శాత్రవు లాక్రమించుటం 

గుపిత మనస్కు లైన నిలకున్‌ బ్రదు కెమ్మెయి( గల్ల నేర్చునే?' 251 
ప్రతిపదార్థం: తపము= తపస్సుచేసి ఆర్జించుకొన్న బలం (ఆ తపము ఫలితమే పాశుపతాస్త్ర లాభం); ఉదాత్తశౌర్యము= గొప్ప 
పరాక్రమం; ఉద(గ్రబలంబునున్‌= భయావహమైన శక్తీ; కల్లు= కలిగిన; |క్రీడికిన్‌ కయ్యపు వెరవు= యుద్దనైపుణ్యం; ఎక్కుడై= 
అతిశయమై; గెలుచునట్టుగన్‌= విజయంపొందేటట్టుగ; నీవు; తలంపవే= సంకల్పించుము; పురాణపురుషులు+ఐన= విష్ణువు 
అంశలో జన్మించినవారైన; కృష్ణులన్‌= నరనారాయణులైన కృష్ణులను (కృష్ణార్ణునులను); రణంబునన్‌; శాత్రవులు= శత్రువులు; 
ఆ(క్రమించుటన్‌= లోబరుచుకొనటంచేత; కుపిత మనస్కులైనన్‌= కోపగించిన మనస్సు కలవారైతే; ఇలకున్‌= ఈ భూమికి; 
(బ్రదుకు= మనగలగటం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; కల్లన్‌ నేర్చునే?= సంభవించగలదు? (సాధ్యం కాదని భావం). 


తాత్పర్యం: తపోబలం, కీర్తిప్రదమైన సాహసం, శత్రువులను భయకంపితులను జేసే శరీరశక్తి కలిగిన (క్రీడికి 

యుద్దనైపుణ్యం ఎక్కువై గెలుస్తాడని నీవు సంకల్పించు. నరనారాయణావతారులైన కృష్ణులను (కృష్ణార్ణునులను) 

శత్రువులు కప్పివేస్తే వారు కోపోద్రిక్తులైతే ఈ లోకాలు మనగలుగుతాయా? 

వ. 'నరనారాయణులకు నెందును జయంబు ధ్రువం బని తొల్లియుం జెప్పితి; రిమ్మహాత్ములు జయించుట 
లోకహాతంబు; గర్టుండు ద్రోణ భీష్మ ప్రాప్తంబైన పుణ్యలోకంబు వడయు6 గిరీటి చిరకాల బిడుమలం బడినవాండు 
గావున రాజ్య సుఖంబు లనుభవించుం గాకి యనిన నప్పరమేష్టి “వీరల జయాపజయంబులు నిశ్చయించి 
పలుకనేల?' యనుటయు, నీశానుం డతని నాలోకించి 'నిశ్చయించుట మేల కాక యెగ్గేమి? నిశ్చయింతి 
మని కలిపికొని యతండునుం దానును వాసవు వలను విలోకించి కృష్ణార్దునుల నుద్దేశించి. 252 


ప్రతిపదార్థం: నరనారాయణులకున్‌; ఎందును= ఎక్కడైనా; జయంబు; (ధ్రువంబు+అని= నిశ్చయమని; తొల్లియున్‌= 
మునుపుకూడా; చెప్పితిరి; ఈ+మహాత్ములు; జయించుట; లోకహితంబు= (ప్రపంచానికి క్షేమకరం; కర్షుండు; ద్రోణభీష్మా 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రోణ, భీష్ములకు; ప్రాప్తంబు+ఐన= లభించిన; పుణ్యలోకంబు; పడయున్‌= పొందుతాడు; కిరీటి; చిరకాలంబు; ఇడుమలన్‌= 
కష్టాలు; పడినవాండు= అనుభవించినవాడు; కావునన్‌; రాజ్యసుఖంబులు= రాజ్యాధికారసౌఖ్యాలు; అనుభవించున్‌ గాక; 
అనినన్‌; ఆ+పరమేస్టి= ఆ (బ్రహ్మ; వీరల; జయాపజయంబులు= గెలుపు ఓటములను; నిశ్చయించి= ముందే నిర్ణయించి; 
పలుకన్‌+ఏల?= అనటం ఎందుకు?; అనుటయున్‌; ఈశానుండు= ఐశ్వర్యం కలవాడు - శివుడు; అతనిన్‌= (బ్రహ్మను; 
ఆలోకించి; నిశ్చయించుట= స్థిరపరచుట; మేలు+అ కాక= మేలే కాని; ఎగ్గు+ఏమి= కీడు ఎట్టవుతుంది?; (కాబట్టి) 
నిశ్చయింతము+అని= తీర్మానించి చెపుదామని, కలిపికొని; అతండునున్‌= రుద్రుండును; తానును (బ్రహ్మ; వాసవువలను= 
ఇంటద్రుడివైపు; విలోకించి= చూచి; కృష్ణార్ణునులను; ఉద్దేశించి. (పలుకుతున్నారు). 


తాత్సర్యం: 'కృష్ణార్ణునులకు విజయం తప్పదని పూర్వం కూడా మీరన్నారు. వీరు జయించటం లోకానికి మేలు. 
కర్ణుడు, ద్రోణ భీష్ములు పొందిన పుణ్యలోకాలు పొందుతాడు. అర్జునుడు చాలాకాలం కష్టాలు పడ్డాడు. కాబట్టి 
రాజ్యసుఖం అనుభవిస్తాడు గాక! - అని అన్నాడు. అనగా, (బ్రహ్మ వీరి జయాపజయాలను గురించి ముందే 
నిశ్చయించి పలకటమెందుకు?” - అన్నాడు. శివు డాతడిని చూచి 'ఇట్టా నిశ్చయించటం మేలే; ఇందులో ఎగ్గేముంది? 
నిశ్చయిద్దాం” అని వారిని కలుపుకొని, కృష్ణార్జునుల నుద్దేశించి ఇంద్రుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'మహితమును లగు వీ రెందు మాటు లేక । మెలంగువా రయి కాదె! జన్మించినారు? 

వినుము! నీ చెప్పినట్టుల వీరి నొరు ల | ధఃకరించుట లోకహితంబు గాదు.” 253 
ప్రతిపదార్థం: మహిత, మునులు+అగు= మహిమాతిశయులైన మునులైన; వీరు (మహిత-మునులు= బుషులు); ఎందున్‌= 
ఏ విషయంలోగూడ; మాజులేక= వీరికి బదులు వేరేవారులేక; మెలంగువారు+అయి= అన్యోన్య మైత్రితో ప్రవర్తించేవారై; 
కాదె!= కదా!; జన్మించినారు?; వినుము; నీ చెప్పినట్టుల; వీరిన్‌; ఒరులు= ఇతరులు; అధఃకరించుట= (క్రిందుచేయుట; 
లోకహితంబు కాదు= లోకానికి శ్రేయస్కరం కాదు. 


తాత్సర్యం: మహామునులగు ఈ ఇద్దరూ ఎక్కడా సాటిలేని వారై కదా జన్మించారు. ఇక నీ వన్నట్టు ఇతరులు 
వీరిని జయించి తక్కువ చేయటం లోకానికి మేలు కాదు. 


వ. వీరికి జయంబు ధ్రువం'బని పలికి, యంత నిలువక 'వీరి జయంబు ద్రువంబయ్యెడు' మనవుడు, నయ్యమర 
విభుండు సుర ముని ప్రభృతులం గలయం గనుంగొని, 'దేవదేవు లిరువురు నేకమతంబుగా నిశ్చయించిన 
లోకహితం బగు నానతి యాకర్ణించితిరే! మీ చిత్తంబు లిత్తెబింగున కనుకూలంబులు గావలయు” ననిన, 
నందటు 'నది యిట్టిద కాక యొం డగునే? యని; రనిమిషులు గుసుమ వర్షంబులు గురియించుచు దివ్య 
దుందుభి ధ్వానంబులు సెలంగించి; రయ్యవసరంబున నఖిల భూతంబులును విస్మయోత్నుల్ల 
నయనంబులగుచు నమ్మహా ద్వంద్వ యుద్దంబు వీక్షించు వేడుక నొండు దలంపులు దక్కియుందె; నట్లు 
దార్మొనిన మహనీయ రథంబులు రెంటియందును సన్నాహసముజ్ఞ్వలులై యొప్పు వాసుదేవార్డునులును 
గర్భశల్యులును దమ తమ శంఖంబు లొత్తి; రప్పుడు. 254 

ప్రతిపదార్థం: వీరికిన్‌; జయంబు; ధ్రువంబు= నిశ్చయం; అని పలికి; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక; వీరి జయంబు 


(ధ్రువంబయ్యెడున్‌; అనవుడున్‌= అని అనగా; ఆ+అమర విభుండు= ఆ దేవతాప్రభువు-ఇంద్రుడు; సుర-ముని (ప్రభృతులన్‌= 
దేవతలు, బుషులు మున్నగువారిని; కలయన్‌+కనుంగొని= అందరిని బాగా చూచి; దేవదేవులు+ఇరువురు= దేవాధిదేవులైన 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 405 
(బ్రహ్మ శివు లిద్దరు; ఏకమతంబుగాన్‌= ఒకే అభిప్రాయంగా; నిశ్చయించిన= నిర్ణయించిన; లోకహితంబు+అగు= (ప్రపంచానికి 
గ్రేయస్కరమైన; ఆనతి= ఆజ్ఞ; అకర్షించితిరే!= విన్నారు కదా!; మీ చిత్తంబులు= మీ మనస్సులు; ఈ+తెజంగునకున్‌= ఈ 
విధానికి; అనుకూలంబులు; కావలయున్‌; అనిన; అందజున్‌; అది; ఇట్టిది+కాక= అదే విధమైనది కాకుండా; ఒండు+అగునే?= 
వేరొకవిధంగా జరుగుతుందా? (జరుగదనుట); అనిరి; అనిమిషులు= రెప్పపాటు లేనివారు- దేవతలు; పుష్పవర్షంబులు= 
పూలవాన; కురియించుచున్‌; దివ్య= దేవతలకు సంబంధించిన; దుందుభి= భేరి; ధ్వానంబులు= శబ్దాలను; చెలంగించిరి= 
రేగేటట్టు చేశారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; అఖిల; భూతంబులును= ప్రాణికోటి; విస్మయ= ఆశ్చర్యంవలన; 
ఉత్సుల్ల= బాగా వికసించిన; నయనంబులు+అగుచున్‌= కన్నులు కలవై; ఆ+మహాద్వంద్వయుద్దంబును; వీక్షించు వేడుకన్‌= 
చూడాలన్న అభిలాషతో; ఒండు= ఇతర; తలంపులు= యోచనలు; తక్కి ఉండెన్‌= విడనాడి ఉన్నారు; అట్టు; తార్కొనిన= 
ఎదుర్కొనిన; మహనీయ= మహిమోపేతమైన; రథంబులు; రెంటియందును= రెండింటిలో; సన్నాహ సముజ్ఞ్వలులు+ఐ= 
ప్రయత్నంతో (పూనికతో) (ప్రకాశమానులై; ఒప్పు= శోభిల్లు; వాసుదేవ-అర్జునులును= కృష్ణార్ణునులును; కర్లశల్యులును; తమ 
తమ; శంఖంబులు; ఒత్తిరి= పూరించారు; అప్పుడు. 


తాత్సర్యం: వీరికి జయం తప్పదు” అని అంతతో ఆగక “విరి జయం నిశ్సితమౌతుంది” అన్నాడు శివుడు. అప్పుడు 
ఇంద్రుడు సురముని సమూహాలను చూచి, 'దేవదేవులిద్దరూ కలిసి ఏకవాక్యంగా నిశ్చయించిన లోకహితాన్ని మీరు 
విన్నారు కదా! మీ సంకల్పాలు కూడా దాని కనుకూలంగా సాగనివ్వండి' అనగా అందరూ" అది అట్లాగే జొతుంది. 
మరొకవిధంగా ఎట్టా జొతుంది?” అన్నారు. దేవతలు పూలవానలు కురిపించారు. దివ్యదుందుభులు (మోగించారు; 
అప్పుడు అన్ని భూతాలు ఆశ్చర్యంతో వికసించిన నేత్రాలతో వారి ద్వంద్వయుద్దం చూడాలన్న కోరికతో ఏకా(గ్రచిత్తంతో 
ఉన్నాయి. సర్వసన్నాహాలతో రథారూఢులై ఉన్న కృష్ణార్జునులు, శల్యకర్ణులు శంఖాలు పూరించారు. 
తే. రెండు సేనల శంఖభేరీ ముఖంబు । లైన బహుతూర్యముల పటుధ్వాన మడరి 

నింగి వొంగారె; నత్యంత నిశ్చలంబు | లయ్యె సైనిక నికరంబు లద్దుతముగ. 255 
ప్రతిపదార్థం: రెండుసేనల; శంఖ+భేరి ముఖంబులైన= శంఖాలు, భేరులు మొదలైన; బహు= అనేకములైన; తూర్యముల= 
వాద్యముల; పటు= బెట్టిదమైన; ధ్యానము= శబ్దం; అడరి= రేగి; నింగి= ఆకాశం; పొంగారెన్‌= ఉబికింది; సైనిక నికరంబులు= 


సైనిక సమూహాలు; అద్భుతముగాన్‌= ఆశ్చర్యజనకంగా; అత్యంత= మిక్కిలి; నిశ్చలంబులు+అయ్యెన్‌= కదలక, మెదలక, 
నిలిచిపోయాయి. 


తాత్సర్యం: ఉభయసేనలు చేసిన నిష్టురమైన నానావిధ వాద్య ఘోషలతో ఆకాశం నిండిపోయింది. సేనాసమూహాలు 
నిశ్ళేష్టితాలై నిలిచి ఆశ్చర్యం కలిగించాయి. 


సీ. కపి కేతనము హస్తికక్ష్యయు నమ్మహా । బలు లిద్దజబును దపోబలము వలన 
గన్నవియై, బుద్దిగల్లి శోభిల్లు ను । ర్వీశ! యప్పుడు కపి యెరంగి హస్తి 
కక్ష్యపై నడరిన( గయ్య మారెంటికి( । గలిగె; నం దా హస్తికక్ష్య దెరలె 
నంబుజాక్షుండు మద్రాధినాథుండును । దృక్కలహంబున( దేజరిల్లి; 


తే. రర్జునుండును గర్జుండు( దర్దనంబు । లైన చూడ్కు లొండొరువుల యాననముల( 
బటిపి రా కృష్ణపార్థుల బలుపు, శల్య । కర్ణ చిత్తదౌర్టల్యముల్‌ గానవచ్చె. 256 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉర్వీశ!= భూపాలకా!; ధృతరాష్ట్ర మహారాజా! కపికేతనము= హనుమంతుడి చిహ్నంతో కూడిన జెండా; 
హస్తికక్ష్యయున్‌= ఏనుగు నడుముకు కట్టిన పట్ట (కర్ణుడి); ఆ+మహాబలులు= వాయుదేవునంత బలశాలులరగు ఇద్దరు; 
తపోబలమువలనన్‌= కఠిన తపస్సు ఫలితంగా; కన్నవి+ఐ= సంపాదించినవి అయినందున; బుద్ది కల్గి= మానసిక వికాసం కలిగి; 
శోభిల్లున్‌= ప్రకాశిస్తున్నవి; అప్పుడు; కపి ఎరంగి= కోతి ఎగిరి పైకి దూకి; హస్తికక్ష్యపై; అడరినన్‌= ఆధిక్యం చూపగా; కయ్యము= 
యుద్దము; ఆ రెంటికి; కలిగెన్‌= సంభవించింది. (రెండూ కూడా తపశ్శక్తి చేత సంపాదించుకొనినవి కాబట్టి (ప్రాణంలేని యుద్ద 
చిహ్నాలైనప్పటికీ సజీవశక్తులవలె పోరాడుకొంటున్నవి అని సరిపెట్టుకోవలసి ఉన్నది); అందున్‌= ఆ పోరాటంలో; హస్తికక్ష్యయు; 
తెరలెన్‌= కలతనొందింది. అంబుజాక్షుండు= కమలనేతుడు - కృష్ణుడు; మద్ర+అధినాథుండు= మద్రదేశ పాలకుడైన 
శల్యుడు; దృక్‌ కలహంబునన్‌= చూపుల కలహంతో; తేజరిల్లిరి= (ప్రకాశించారు; అర్జునుండును; కర్షుండును; తర్ణనంబులు+ 
ఐన= బెదిరించే; చూడ్కులు= చూపులు; ఒండొరువుల= పరస్పరం (ఒకరిముఖాన్ని ఇంకొకరు); ఆననములన్‌= ముఖాల పై; 
పజపిరి= వ్యాపింపజేసికొనిరి; ఆ కృష్ణ పార్టుల= కృష్ణార్జునుల; బలుపు= బలం; శల్యకర్ష= శల్యకర్ణులయొక్క; చిత్త దౌర్చల్యముల్‌= 
మానసిక బలహీనతలు; కానవచ్చెన్‌= కన్పించాయి. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి కపిధ్వజం, కర్ణుడి ఏనుగు కక్ష్య మహా బలశాలులైన ఆ ఇద్దరు 

(అర్జునుడు, కర్గుడు) తపోబలంతో పొందినవైనందువలన అచేతనాలైకూడ చేతనాలై బుద్ధిబలంతో ప్రకాశిస్తున్నవి. 

అప్పుడు కపి ఎగిరి కక్ష్యపై విజ్బంభించగానే ఆ రెండింటికి పోరాటం ప్రారంభమైనది. ఆ పోరాటంలో కక్ష్య కలత 

పొందింది. కృష్ణ శల్యులు చూపుల కలహంతో ప్రకాశించారు. కర్ణార్హునులు కోపపు చూడ్కులతో ఒకరినొకరు 

బెదిరించుకొంటూ చూచుకొన్నారు. అప్పుడు కృష్ణార్జునుల బలము, కర్ష శల్యుల మానసిక బలహీనత అగుపించింది. 
జ దం 


వ. అట్టియెడ నా సూతనందనుండు మద్రపతి నాలోకించి. 257 


ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో; ఆ సూతనందనుండు= కర్షుడు; మద్రపతి అగు శల్యుడిని తేరిపార చూచి. 


తాత్పర్యం: ఆ సమయంలో కర్గుడు మద్రపతిని చూచి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. 'అర్హునుండు నన్ను నోర్షిన యట్టులైన । నెట్లు సెప్పుమ?' యనుడు మద్రేశు€ 'డేను 

గృష్టు లిద్దణ నొక్కటం గిట్టి, తీవ్ర | బహుళ శరజాలముల పాలుపటుతు' ననియె. 258 
ప్రతిపదార్థం: అర్జునుడు; నన్నున్‌= నన్ను; ఓర్చిన= జయించిన; అట్టులు+ఐన= అట్టయితే; ఎట్టు= ఎట్టా చెప్తుము+అ; 
అనుడున్‌= అనగా; మ([ద్రేశుండు; ఏను= నేను; కృష్ణులు+ఇద్దణన్‌= కృష్ణార్దునులిద్దరిని; ఒక్కటన్‌= ఒకేమారు; కిట్టి= 
చుట్టుముట్టి; తీవ్ర; బహుళ= అనేకరకాలైన; శరజాలముల పాలుపణుతున్‌= బాణపరంపరపాలు గావిస్తాను. 


తాత్సర్యం: అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందో చెప్పు అని కర్టుడు శల్యుడిని 
అడుగగా, మద్రేశుడు నేను ఆ ఇద్దరు కృష్ణులను చుట్టుముట్టి పైకొని వారిని పదునైన అనేక బాణపరంపర పాట్టేస్తా' 

(| (ac) యు అ = a m0 
నని ప్రత్యుత్తర మిచ్చాడు. 


ఆ. అట్ల సవ్యసాచి యడిగిన మురవైరి | నగుచు నినుండు గూలినను ధరిత్రి 
పటియ లైన మేరు వొఅగినం గర్జుచే । నీవు గోలుపోవు టేల కలుగు? 259 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 407 


ప్రతిపదార్థం: అట్టు+అ= అదే విధంగా; సవ్యసాచి= అర్జునుడు; అడిగినన్‌= అడుగగా; మురవైరి= మురారి అయిన కృష్ణుడు; 
నగుచున్‌= నవ్వుతూ (ఇట్టన్నాడు); ఇనుండు= సూర్యుడు; కూలినను= తన స్థానమునుండి (క్రిందకు జారిపడినా; ధరిత్రి= 
భూమి; పణియలు+ఐనన్‌= (బ్రద్దలుగా చీలిపోయినా; మేరువు; ఒజగినన్‌= ఏటవాలుగ (ప్రక్కకు వాలిపోయినా; కర్షుచేన్‌; నీవు; 
కోలుపోవుట= ఓడిపోవటం; ఏల= ఎందుకు; కలుగున్‌?= సంభవిస్తుంది? 


తాత్పర్యం: ఇదే విధమైన ప్రశ్నను అర్జునుడు అడుగగా కృష్ణుడు హాసదీప్త వదనారవిందుడై బదులు పలుకుతున్నాడు. 
'సూర్యుడు గగనమునుండి క్రిందపడినా, భూమి (బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక ప్రక్కకు ఒరిగిపోయినా, కర్షుడిచేతిలో 
నీవు ఓడిపోవటం మాత్రం జరుగదు.” 


వ. అని వెండియు. 260 
తాత్పర్యం: అని మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  అట్టిద లోకపర్యవస మా దురవస్థకు స్రుక్క నేర్తునే? 

కిట్టుదు. గర్భశల్యు లను కీటములం గరతాడనంబులం 

బెట్టుదు నేల గౌరవులC బీనుంగుపెంటలు గాంగ, ధర్మజుం 

గట్టుదు. బట్ట మన్న నగి, గాండివి యద్దనుజారి కిట్లనున్‌. 261 
ప్రతిపదార్థం: లోక పర్యవసము= లోకంలో ముగింపు; అట్టిద= నీవు భావించినట్టే అయితే; ఆ దురవస్థకున్‌= ఆ సంకటస్థితిని; 
స్రుక్కన్‌ నేర్తునే?= (క్రుంగిపోతానా?; కరతాడనంబులన్‌= చేతిదెబ్బలతోడనే; కర్షుశల్యులు అను; కీటములన్‌= పురుగులను; 
కిట్టుదున్‌= చంపివేస్తాను; కౌరవులన్‌; పీనుగు పెంటలు; కాంగన్‌= అయ్యేటట్టు; నేలన్‌+పెట్టుదున్‌= భూస్థాపితం చేస్తాను; 
ధర్మజున్‌= ధర్మరాజుకు; పట్టము= రాజ్యాధికారపదవిని; కట్టుదున్‌= ధరియింపజేస్తాను; అన్నన్‌= అని కృష్ణుడు అనగా; నగి= 
నవ్వి; గాండివి; ఆ+దనుజారికిన్‌= ఆ రాక్షస శత్రువైన కృష్ణుడితో; ఇట్లనున్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: కృష్ణుడు కిరీటితో అన్నాడు: 'నీవు అనుకొంటున్నదే నిజమైతే అట్టి దురవస్థకు నేను (క్రుంగిపోతానా? 
కర్ణుడు, శల్యుడు అనే పురుగులను చేతితో కొట్టి చంపివేస్తాను. కౌరవులను పీనుగు పెంటలుగా నేల కూలుస్తాను. 
ధర్మరాజుకు పట్టం కట్టుతాను,' అనగా గాండీవి నవ్వి కృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: కర్షశల్యులను కీటములన్‌ - అలంకారం: రూపకం. 


ఉ. “నవ్వుల కంటిం గాక, యది నాకు నశక్యమె కర్ణశల్యులం 

గ్రొవ్వడంగించు టే ద్రుపదు కూతురు గొల్వునం బడ్డ పాటునన్‌ 

నెవ్వగం బొందుచున్‌ సమయనిష్ట నడంగితి( గాని, యింక నా 

మువ్వురు బూని వచ్చినను ముట్టెద( గర్జుని నేల బెట్టెదన్‌. 262 
ప్రతిపదార్థం: నవ్వులకున్‌= ఎగతాళికి (నవ్వులాటకు); అంటిన్‌= అన్నాను; కాక= అంతేగాని; కర్లశల్యులన్‌= కర్ణశల్యులను; 


(క్రొవ్వు+అడంగించుట+అది= పొగరణచుటయనునది; నాకున్‌= నాకు; అశక్యమె?= అలవిగాని పనియా? (కాదనుట); 
దుపదుకూ(తురు= ద్రౌపది; కొల్వునన్‌= రాజసభలో; పడ్డపాటునన్‌= పాల్పడిన అవస్థవలన; నెవ్వగన్‌= అతిశయమైన 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంతాపం; పొందుచున్‌= అనుభవించుచు; సమయనిష్టన్‌= (ప్రతిజ్ఞాపాలనదీక్షకు; అడంగితిన్‌= అణగి ఉన్నాను; కాని= 
అయినప్పటికిన్ని ఇంకన్‌; ఆ మువ్వురు= ఆ త్రిమూర్తులు; పూనివచ్చినను= గట్టి ప్రయత్నంతో పైకి వచ్చినప్పటికిన్ని; 
ముట్టెదన్‌= వారిపైబడుతాను; కర్షునిన్‌; నేలన్‌+పెట్టెదన్‌= మట్టిలో కలుపుతాను. 


తాత్పర్యం: 'ఆ మాటలు ఎగతాళికన్నవే. కర్షశల్యులు (క్రొవ్వణగించుట నాకు అసాధ్యమా? ఆ నిండుసభలో ద్రౌపది 
పడిన భంగపాట్లకు మనస్సు బాధపడగా, కట్టువడి నా ప్రతాపాన్ని లోలోన అణచుకొన్నాను. అంతేకాని, ఆ 
త్రిమూర్తులు ఏకమై గట్టి పూనికతో మనపైకి వచ్చినా ఎదుర్కొని అడ్డగిస్తాను; కర్గుడిని నేలపాలు గావిస్తాను. 


మ. అరదంబున్‌ సిడమున్‌ హయవ్రజము శల్యాంగంబులుం జాపముం 
గరకాండంబులఈ. బెక్కుభల్లముల నుగ్రస్పూర్తి( దున్మాడి, ని 
ష్టురభల్లం బొకటన్‌ సుయోధనుని చూడ్య్ముల్‌ నీటుగా నిష్టయు 
ద్ధుర గర్వోన్నతమైన కర్ణుతల( ద్రుంతుం జూడుమీ వేడుకన్‌. 263 


ప్రతిపదార్థం: అరదంబున్‌= తేరును; సిడమున్‌= ధ్వజాన్ని; హయవ్రజమున్‌= గుర్రాలసమూహాన్ని; శల్య+అంగంబులున్‌= 
సారథియెన శల్యుని అవయవాలను; చాపమున్‌= ధనుస్సును; కరకాండంబులన్‌= కాండములవంటి చేతులనూ; పెక్కు= 
అనేక; భల్లములన్‌= బాణాలతో (బరిసెలతో); ఉ(గస్ఫూర్తిన్‌= కోపావేశంతో; తున్మాడి= తునుకలుచేసి; సుయోధనుని= 
దుర్యోధనుడి; చూడ్కుల్‌= చూపులు; నీయుగాన్‌= బూడిదయ్యేటట్టుగా; నిష్టుర= గట్టిదైన; భల్లంబు= బాణం; ఒకటన్‌= 
ఒకదానితో; ఇప్పు+అ= ఇప్పుడే; ఉద్దుర= బలమైన (అతిశయించిన); గర్యోన్నతమైన= గర్వంతో పైకెత్తబడిన; కర్గుతల; 
త్రుంతున్‌= నరికివేస్తాను; (దానిని) వేడుకన్‌= ఉల్లాసంతో; చూడుమీ!= చూడవయ్యా! 


తాత్సర్యం: రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, సారథి అయిన శల్యుడి అవయవాలను, ధనుస్సును, బాహువులను, 
కోపావేశంతో ముక్కలుచేసి, దుర్యోధనుడి చూపులు మాడి మసి అయిపోయేటట్టు, ఇప్పుడే అతిశయించిన గర్వంతో 
నిక్కి ఉన్న కర్షుడి తలను నరికివేస్తాను. ఈ వేడుకను చూడు. 


ఆ. కర్ణ మద్రపతుల కాంతల విధవల. । జేయువా(డ నీవు సెన్ను మిగిలి 
నగుచు, నేండు ద్రుపదనందన వీనుల । ధర్మసుతుని చెవుల దనుపు నినుపు. 264 
ప్రతిపదార్థం: కర్ల మద్రపతులు= కర్ల శల్యుల; కాంతలన్‌= భార్యలను; విధవలన్‌= భర్తలేనివారినిగా; చేయువాండన్‌; నీవు; 


చెన్ను మిగిలి= సంతోషంతో అతిశయించి; నగుచున్‌= నవ్వుతూ; నేడు; ద్రుపదనందన= (ద్రుపదుని కూతురు ద్రౌపదియొక్క; 
వీనులన్‌= చెవులలో; ధర్మసుతుని చెవులన్‌= ధర్మరాజు చెవులలో; తనుపు= తృప్తి; నినుపు= నిండింపుము. 


తాత్పర్యం: కర్లశల్యుల భార్యలను విధవలుగా జేస్తాను చూడుము. నీవు నవ్వుతో అందగించినవాడవై, ఈ రోజు 
ద్రౌపదీ ధర్మనందనులకు ఈ విషయం చెప్పి, వారి చెవుల్లో తృప్తి నింపుము. (సంతోషవార్త వారి చెవులలో 
వేయుము.) 


క. సంతసపువార్త వుచ్చుము । కుంతికి నే దంతి దరువు గూల్లినక్రియ దు 
ర్టాంతిగతి( గర్జుం గూల్చుట | యంతయు. గన్నార జూచి యచ్యుత! యెలమిన్‌.' 265 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 409 
ప్రతిపదార్థం: అచ్యుత!= ఓ కృష్ణా; నే= నేను; దంతి= ఏనుగు; తరువున్‌= చెట్టును; కూల్చిన (క్రియన్‌= పడగొట్టిన (విధంగా) 
పనివలెనే; దుర్దాంతగతిన్‌= అడ్డులేనివిధంగా; కర్షున్‌; కూల్చుట= పడగొట్టుట; అంతయున్‌= పూర్తిగా; కన్నారన్‌= కన్నుల 
పండువుగా; చూచి; ఎలమిన్‌= సంతోషంతో; ఈ సంతసపు= ఈ సంతోషకరమైన; వార్త= సమాచారాన్ని; కుంతికిన్‌; 
పుచ్చుము= చెప్పిపంపుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! ఏనుగు చెట్టును కూలటద్రోసిన విధంగా నేను అడ్డుం ఆపు లేకుండా కర్గుడిని పడగొట్టటాన్ని 
నీవు కనులారా చూచి, సంతోషంతో ఈ ఆనందకర వృత్తాంతాన్ని కుంతికి వినిపింపుము. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. అని పలికె; నా సమయంబున నుభయ సైన్యంబుల జనంబులకు నంబరంబున నున్న దివ్యసమూహంబులు 
నందు గీతనృత్తంబుల నుల్లసిల్లు నప్పరోగణంబులుం గాననైన నద్దుతంబున వారు ననిమిషులైయుండి, 
రప్పు దేకనిశ్చయు లగు కర్టుండును దుర్యోధనుండును నచ్చెరువాటునం బొరయక, దురంబుమీంది 
భరంబునం బొలిచి, రిరువాంగు సైనికులు గిరీటికిం గర్జునకు నభిముఖంబుగా6 దల మిగులం దగదను 
బుద్దిని భయంబునను దద్రథంబులు రెంటిని బలసి నిలిచి; రమ్మహావీరులు ధనుర్చ్యుతులను బాణ ప్రభలను 
దీవ్రతేజంబులను బ్రదీప్తులై కల్పాంత సూర్యుల చందంబగుచు నొండొరుల నోర్లు కడంకల. బేరి; 
రయ్యవసరంబున నశ్వత్థామ గురుపతిం జేరం జని కరంబు సేతం దెమల్చి సాంత్వన స్వరంబున నిట్లనియె: 

266 


ప్రతిపదార్థం: అని పలికెన్‌; ఆ సమయంబునన్‌; ఉభయ సైన్యంబుల; జనంబులకున్‌; అంబరంబునన్‌+ఉన్న= ఆకాశమందున్న, 
దివ్యసమూహంబులున్‌= దేవతాగణములు; అందున్‌= వారిమధ్య; గీతనృత్తంబులన్‌= పాటలతో, ఆటలతో; ఉల్లసిల్లు= 
ఆనందిస్తున్న; అప్పరోగణంబులును= దేవవేశ్యాసమూహములు; కాననైనన్‌= కనబడగా; అద్భుతంబునన్‌= ఆశ్చర్యంతో; 
వారు; అనిమిషులై ఉండిరి= రెప్పవాల్చక చూచుచున్నవారై ఉన్నారు; అప్పుడు; ఏకనిశ్చయులు+అగు= ఒకే నిర్లయాన్ని 
కలిగిఉన్న; కర్గుండును; దుర్యోధనుండును; అచ్చెరుపాటునన్‌= ఆశ్చర్యమును; పొరయక= పొందక; దురంబుమీంది= 
యుద్దముపై ఉంచిన; భరంబునన్‌= భారముతో (బాధ్యతతో) పొలిచిరి= ఒప్పారు; ఇరువాంగు సైనికులు= ఉభయపక్షాల 
భటులు; కిరీటికిన్‌; కర్లునకున్‌; అభిముఖంబుగాన్‌= ఎదురెదురుగా; తలమిగులన్‌= ముందుగా ఎదుర్కొనుట; తగదను; 
బుద్దిని= తలంపుతోను; భయంబునను= భీతితోను; తద్‌+రథంబులు రెంటిని= ఆ రెండు తేరులకు; బలసి నిలిచిరి= 
పరివేష్టించి చేరి నిలిచారు; ఆ+మహావీరులు= ఆ యోధశ్రేష్ణులు; ధనుః+ద్యుతులను= ధనుస్సుల కాంతులతోను; బాణ ప్రభలను= 
బాణాల కాంతులతోను; తీవ్రతేజంబులను= గొప్ప పరా(క్రమదీప్తితోను; (ప్రదీప్తలై= అత్యంత (ప్రకాశంతో వెలుగువారై; 
కల్పాంత= ప్రళయకాలంలోని; సూర్యుల; చందంబులు+ అగుచున్‌= పోలినవారవుతూ; ఒండొరులన్‌= ఒకరినొకరు; ఓర్చు= 
ప్రతిఘటించి జయించే; కడంకలన్‌= ప్రయత్నాలతో; పేర్చిరి= విజృంభించారు; ఆ+ అవసరంబునన్‌= ఆ సమయంలో; 
అశృత్థామ; కురుపతిన్‌; చేరన్‌+చని= సమీపించి; కరంబు= తనచేతిని; చేతన్‌= ఆయన చేతితో; తెమల్చి= కలిపి; సాంత్వన= 
(బ్రతిమాలే; స్వరంబునన్‌= మాటలతీరుతో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వారు అట్లా పలికే సమయంలో రెండువైపుల సైనికులకు ఆకాశంలో ఉన్న దేవతలలో గీతనృత్యాలు 
చేస్తున్న అప్పరోగణాలు కనబడ్డారు. ఆ అద్భుతాన్ని చూచి వారు కూడా అనిమిషులై (రెప్పపాటులేనివారై) పోయారు. 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పుడు కర్ల దుర్యోధనులు కృతనిశ్చయులై ఆశ్చర్యపడక, యుద్దభారంలో నిమగ్నులయ్యారు. ముందుగా కలియబడ 
కూడదని పాండవసైన్యం కర్గుడికి అభిముఖంగా, కౌరవసైన్యం అర్జునునికి ఎదురుగా నిలిచాయి. అర్జున కర్ణులు 
బాణకాంతులతో కల్పాంత సూర్యులవలె (ప్రకాశిస్తూ ఇరువురూ జయకాంక్షతో నిలిచారు. అప్పుడు అశృత్తామ 
దుర్యోధనుడి వద్దకు పోయి, ప్రీతితో తన చేతితో అతని చేయి పట్టుకొని బ్రతిమాలే గొంతుతో ఇట్టా అన్నాడు. 


అశ్వత్తాను దుర్యోధనునకు హితోపదేశంబు సేయుట (సం. 8-64-20) 


చ. “కలన గురుండు భీష్ముడును గాండివిచే. బడి, రంగరాజు వా 

రల కధికుండె? యాతని దురంబున నోర్వ( గలండె? పూని యే 

వల దని బుద్ది సెప్పిన నవశ్యము నాతడు నిల్లు, నీతనిన్‌ 

నిలుపుము, నీవు ధర్మసుతునిం దగుమాటల. దేర్చ( జొప్పడున్‌. 267 
ప్రతిపదార్థం: కలనన్‌= యుద్దంలో; గురుండును= ద్రోణుడు; భీష్ము(డును; గాండివిచేన్‌+పడిరి= అర్జునుడిచేతిలో కూలినారు; 
అంగరాజు= అంగదేశాధీశుడైన కర్గుడు; వారలకున్‌+అధికుండె?= వారలను మించినవాడా?; ఆతనిన్‌= అర్జునుడిని; దురంబునన్‌= 
యుద్దంలో; ఓర్వన్‌+కలండె?= గెలువగలడా?; పూని= ప్రయత్నించి; ఏన్‌= నేను; వలదని= వద్దని; బుద్దిచెప్పినన్‌= హితం 
చెప్పితే; అవశ్యము= తప్పక; ఆతండు= అర్జునుడు; నిల్చున్‌= విరమించుకొని నిలిచిపోతాడు; నీవు; ఈతనిన్‌= ఈ కర్గుడిని; 
నిలుపుము= మాన్పింపుము; ధర్మసుతునిన్‌; తగుమాటలన్‌= సమయోచితమైన మాటలతో; తేర్చన్‌= మనసు కుదుటపడి 
తేరుకొనేటట్లు చేయగా; చొప్పడున్‌= తగును. 


తాత్పర్యం: 'యుద్దంలో ద్రోణభీష్ములు గాండీవిచేత పతనమయ్యారు. ఈ కర్షుడు వారికంటె మొనగాడా ఏమి? 
అర్జునుడిని యుద్దంలో గెలువగలడా? నేను పట్టుదలతో అర్జునుడికి తగినమాటలు చెప్పితే తప్పక నామాటలకు 
కట్టుబడి యుద్దం మానుతాడు. ఇక నీవు ఈ కర్ణుడిని యుద్ద ప్రయత్నం నుండి మాన్సించుము. నీవు ధర్మరాజును 
సమయోచితమైన మాటలతో మనసు కుదుటపడేటట్టు చేయగలిగితే అంతా సర్దుకొనిపోతుంది. 

వ. తెలిసిన దామోదరుండు దెలివి నొందు. 268 


ప్రతిపదార్థం: తెలిసినన్‌= ఇది తెలిసికొన్న; దామోదరుండు= కృష్ణుడు; తెలివినొందున్‌= (ప్రసన్నుడౌతాడు. 
తాత్సర్యం: ఇది తెలిస్తే కృష్ణుడు కూడా సంతోషిస్తాడు. 
క భీముడు గవలును ధర్మజు । చే మరలెడువార, లేను జెప్పెడిపలుకుల్‌ 


భూమీశ! కురుకులమునకు । నీ మొనరాజులకు( బ్రజకు హిత మూహింపన్‌. 269 


ప్రతిపదార్థం: భూమీశ!;= రాజా; భీముండు; కవలును= నకుల సహదేవులు; ధర్మజుచేన్‌= ధర్మజుడు చెపితే; మరలెడువారు= 
యుద్దవిరమణ చేస్తారు (మనసు మార్చుకొంటారు); నేను చెప్పెడి పలుకుల్‌= నేను చెప్పే మాటలు; కురుకులమునకున్‌; 
నీమొనరాజులకున్‌= నీ సైన్యమందలి ఏలికలకు; (ప్రజకున్‌= (ప్రజలకు; ఊహింపన్‌= యోచించి చూస్తే; హితము= మంచిది. 


తాత్సర్యం: భూమీ శా! భీముడూ నకుల సహదేవులూ ధర్మరాజు చెపితే యుద్ధం మానుకొనేవారే. నేను చెప్పేమాటలు 
కౌరవవంశానికీ, నీ సైన్యాధిపతులకూ, జనసామాన్యానికీ శ్రేయోదాయకాలు. బాగుగా యోచించుకొమ్ము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 411 


చ. వలవదు నన్నునుం గృపు నవధ్యులగాం గొని క్రీడి గెల్వ శ 
క్తు లని తలంప; భీష్ముడును ద్రోణు(డు లోక మెటుంగయగా నవ 
ధ్యుల; హరికల్మి నారథికు దోర్టలలీల నడంగిపోరె! య 
చ్చ్లలమొ ఫలంబొ? యింకయిన సంధి యొనర్హుట మేలు వారితోన్‌. 270 


ప్రతిపదార్థం: నన్నునున్‌; కృపుని; అవధ్యులన్‌+కాన్‌= చంపశక్యం కానివారినిగా; కొని= పరిగణించి; (క్రీడిన్‌= అర్జునుడిని; 
గెల్వన్‌; శక్తులని= శక్తికలవారని; తలంపన్‌= భావించుట; వలవదు= తగదు; లోకము+ఎజుంగంాన్‌= (ప్రజలకు తెలిసేటట్టు 
(అనుకొన్నట్టు) భీష్ముడును; (ద్రోణుడును; అవధ్యులు+అ= చంపసాధ్యంకాని వారే (అయినను); హరి కల్మి= కృష్ణుడి 
సంబంధ భాగ్యం వలన; ఆ రథికు= ఆ రథయోధుడు అర్జునుడి, దోర్చలలీలన్‌= భుజబల విన్యాసంవలన; అడంగిపోరె?= 
అణగిపోలేదా?; అచ్చలమొ ఫలంబొ?= ఆ అసూయాఫలితమో ఏమో?; ఇంకయినన్‌= ఇప్పటికైనా; వారితోన్‌= పాండవులతో; 
సంధి ఒనర్భుట= పొత్తు కుదుర్చుకొనటం, రాజీపడుట; మేలు= శ్రేయోదాయకం. 


తాత్సర్యం: నేనుకృపాచార్యుడు - చంపుటకు అలవిగానివారమనీ, మేము విజయుని ఓడించగల శక్తి సంపన్నులమనీ 
అనుకొనటం పొరపాటు. భీష్మద్రోణులు ఓడించటానికి అలవిగాని వారని లోకమంతా అనుకొన్నప్పటికీ పాండవులు 
కృష్ణుడిని తమపక్షాన కలిగి ఉండటం చేత అర్జునుడి బాహుబలం చేత పడిపోయారు కదా! ఇది అసూయవలన 
కలిగిన ఫలితం జానో కాదో గాని ఆ పాండవులతో సఖ్యం చేయటం మంచిది.” 


చ. హరి సనుదెంచినప్తు మన మమ్మెయిం బల్మ్కితి; మింక సంధికి 
న్వెర వగు టేల గల్లు? నని నీవు దలంపకు; మాంబికేయు భూ 
వరుండు6గ జేయు ధర్మజు. డవశ్యము. బాండునృపాలుపాల యే 
వురకు నమర్హుంగాని చనవున్‌ వెలిమెచ్చును నొల్లం డేమియున్‌. 271 


ప్రతిపదార్థం: హరి= కృష్ణుడు; చనుదెంచినప్ట= రాయబారానికి వచ్చినప్పుడు; మనము; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పల్కితిమి= 
మాట్లాడాము; ఇంకన్‌= ఇక; సంధికిన్‌; వెరవు= ఉపాయం; అగుట= కలగటం; ఏల= ఎందుకు; కల్లున్‌+అని= పొసగుతుందని; 
నీవు; తలంపకుము; ధర్మజుండు; ఆంబికేయున్‌= అంబిక కుమారుడు - ధృతర్నాష్టుడిని; భూవరుండు.గన్‌= రాజుగా; 
అవశ్యము= తప్పక; చేయున్‌= చేస్తాడు; పాండునృపాలు= పాండురాజు; పాలు+అ= భాగమే; ఏవురకున్‌= ఐదుగురకు; 
అమర్చున్‌= సరిపెట్టును; కాని= అంతేగాని; చనవున్‌= పరిచయం కలిగించే చులుకదనమును; వెలిమెచ్చును= పై సై 
పొగడ్తను; ఏమియున్‌= ఏ విధంగా కూడా; ఒల్లండు= ఒప్పుకొనడు. 


తాత్సర్యం: కృష్ణుడు దూతగా మన ఆస్థానానికి వచ్చినపుడు ఏమేమో మాట్లాడినాము, అందువలన మనమధ్య 
సయోధ్య ఎట్టా కుదురుతుందని అనుకోవద్దు. ధర్మజుడు తప్పక ధృతర్నాష్టుడిని రాజుగా చేస్తాడు. పాండురాజు 
రాజ్యం ఐదుగురికీ సమభాగంగా పంచుతాడు. అంతేగాని చులుకనచేసి పై మెచ్చుల కపటానికి ఏ విధంగా కూడా 
అంగీకరించడు. 


తే. పాండవుల యట్ల రాధాసుతుండు నాదు । పలుకులకు నియ్యకొను; నీవు బ్రదుకు తెరువు 
పట్టు; బ్రదికిన నెల్లశుభములు గలుగు; । నీసు మానుము చచ్చిన నేమి గలదు? 272 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పాండవుల అట్ల= పాండవులవలె; రాధాసుతుండు= కర్గుడు; నాదుపలుకులకున్‌= నా మాటలకు; ఇయ్యకొనున్‌= 
సమ్మతిస్తాడు; నీవు; బ్రతుకుతెరువు= జీవించే మార్గం; పట్టు= అనుసరించుకో!; బ్రదికినన్‌= జీవించి ఉంటే; ఎల్లశుభములున్‌= 
అన్ని మేళ్ళూ; కలుగున్‌= కలుగుతాయి; ఈసు= అసూయ; మానుము; చచ్చినన్‌ ఏమి కలదు?= చచ్చిన తరువాత 
ఇంకేముంది? 


తాత్సర్యం: పాండవుల మాదిరిగానే కర్టుడు కూడా నా మాటలు వింటాడు. నీవు బ్రతికే విధం చూచుకొమ్ము. 
బ్రతికి ఉంటే గదా అన్ని విధములగు మేళ్ళు పొందగలము! ఇక అసూయను మానుము. చచ్చిన తరువాత 
ఇంకేముంది! 


క వెడతలఏపు లుడిగి, సంధికి | నొడంబడు; మిది లెస్స; దీని కొడంబడమి గడుం 
జెడు తెరు; విప్పటి పదనున్‌ | గడవంబడుట ద్రాటం దప్పుకరణియ చుమ్మీ!' 273 


ప్రతిపదార్థం: వెడతలపులు= చెడు ఆలోచనలు; ఉడిగి= మాని; సంధికిన్‌= పొందుకు; ఒడంయడుము= అంగీకరించుము; ఇది 
లెస్స= ఇది శ్రేయస్కరం; దీనికిన్‌; ఒడంబడమి= ఒప్పుకొనకపోవటం; కడున్‌= మిక్కిలి; చెడుతెరువు= హానికరమైన మార్గం; 
ఇప్పటి పదనున్‌= ఈ సమయాన్ని (అవకాశాన్ని); కడవన్‌+పడుట= దాటటం; (త్రాట( తప్పు కరణియ= త్రాడును వదలటం 
వంటిది; చుమ్మీ!= సుమా! 


తాత్సర్యం: విపరీతపు యోచనలు మాని, సంధి చేసికొనటమే మేలు. దీనిని అంగీకరించకపోవటం త్రాడుపట్టును 
వదలి (క్రింద పడటం వంటిదే సుమా! 


విశేషం: అలంకారం: దృష్టాంతం. 


చ. అన విని, యమ్మహీరమణు. డాతని కిట్లను 'నిప్టు దుస్ససే 
నుని పని దీర్ణి, మారుతతనూభవు( డాడిన మాట యేర్చ్పడ 
న్వినియును సంధి సేయుటకు నీ వభిలాషము సేత యొప్పునే? 
పెన(కువ కర్ణు( డే లుడుగు? బేలవె? మానుము ద్రోణనందనా! 274 


ప్రతిపదార్థం: అనన్‌ విని; ఆ+మహీరమణు(డు= ఆ భూభర్త (దుర్యోధనుడు); ఆతనికిన్‌= అశ్యృత్తామతో; ఇట్టు+అనున్‌; 
ద్రోణనందనా!; ఇప్పు; దుస్ససేనుని; పని= నంబంధించిన పని; తీర్చి= పూర్తిచేసి(దుశ్ళాసనుడిని చంపి); మారుతి 
తనూభవుండు= వాయుపుత్రుడు - భీముడు; ఆడినమాట; ఏర్పడన్‌= వివరంగా; వినియున్‌= వినికూడా; సంధిచేయుటకున్‌; 
నీవు అభిలాషము చేంత= నీవు కోరటం; ఒప్పునే?= తగి ఉన్నదా?; పెనకువ= యుద్దము; కర్టుండు; ఏల= ఎందుకు; 
ఉడుగున్‌?= మానుతాడు?; బేలవె?= నీవంత అమాయకుడవా?; మానుము= ఈ (ప్రయత్నం మానుకొమ్ము. 


తాత్సర్యం: అశృత్తామ పలుకులు విని దుర్యోధనుడు అతడితో ఇట్లా అన్నాడు: “ద్రోణనందనా! ఇప్పుడే భీముడు 
మాట్లాడిన మాటలు విన్నావు గదా! దుస్ససేనునిపని పూర్తి చేశాడు. ఇక రెండవపని పూర్తి చేయక మానుతాడా? 
ఇదంతా విని కూడా నీవు సర్దుబాటు చేయటానికి పూనటం ఉచితమా?, పోతే కర్షుడెట్లా యుద్దం మానుతాడు? 
నీ వింత వెర్రివాడవైతే ఎట్టా? ఈ ప్రయత్నం మానుకొమ్ము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 413 


శా. _శ్రాంతిం బొందినవాండు పార్టు డపరిశ్రాంతుండు గర్జుండు; దు 
ర్హాంతోదగ్రత నేడు గీటడంచు నీతం డాతనిన్‌; వహ్ని య 
త్యంతంబున్‌ శిశిరత్వ మొందినను గోత్రాళుల్‌ వడం కాడినం, 
గుంతీసూనునిచేతం గర్జున కనిం గోల్పాటు వాటిల్లునే? 275 


ప్రతిపదార్థం: పార్టుడు= అర్జునుడు; (శాంతిన్‌= అలసటను; పొందినవాండు= పొందాడు; కర్గుండు; అపరి(శ్రాంతుండు= 
అలసట పొందనివాడు; దుర్దాంత= అణచరాని; ఉద(గతన్‌= భయంకర స్వరూపంతో; నేడు; ఈతండు= ఈ కర్ణుడు; 
ఆతనిన్‌= అర్జునుడిని; గీటడయన్‌= సంహరిస్తాడు; వహ్ని= నిప్పు; అత్యంతంబు= మిక్కిలి; శిశిరత్వము= చల్లదనాన్ని; 
ఒందినను= పొందినను; గోత్ర+ఆళుల్‌= పర్వతశ్రేణులు; వడంకు+ఆడినన్‌= గడగడ కంపించినప్పటికిన్నీ; కుంతీసూనునిచేతన్‌= 
అర్జునుడిచేత; కర్గునకున్‌; అనిన్‌= యుద్దంలో; కోల్పాటు= ఓటమి; పాటిల్లునే?= సంభవిస్తుందా? 


తాత్సర్యం: పార్టుడు అలసట పొంది ఉన్నాడు. కాని కర్ణుడు అలసట పొందనివాడు. ఈ దినం కర్టుడు అర్జునుడిని 
నిర్షిరోధమైన కోపాతిశయంతో తుదముట్టిస్తాడు. నిప్పునకు చల్లదనం [క్రమ్మినా, కొండలు కంపించిపోయినా, 
కుంతీపుత్రుడి వలన యుద్దంలో రాధాతనయుడికి ఓటమి కలుగుతుందా?” 


వ. అని పలికి, యజ్ఞనపతి తన సైనికుల నాలోకించి సమరసముత్సాహ పోషణంబులగు భాషణంబుల 
ముఖరుం డగుటయు నఖిల తూర్యంబు లొండొండ మ్రైసె. బాండవబలంబునను భేరీ పణవాదుల 
రణనంబులు నిగిడె; నప్పుడు కర్ణుండును నర్గునుండును. 276 


ప్రతిపదార్థం: అని పలికి; ఆ+జనపతి= ఆ రాజు; తన సైనికులన్‌; ఆలోకించి= తేరిపారజూచి; సమరసముత్సాహ= 
యుద్దోత్సాహప్రయత్నాలను; పోషణంబులు+అగు= పెంపొందజేసే; భాషణంబుల= మాటలను; ముఖరుండు= మాట్లాడేవాడు; 
అగుటయున్‌; అఖిల తూర్యంబులు= వివిధములైన వాద్యాలు; ఒండొండ= (క్రమంగా; మోసెన్‌= (మోగాయి; పాండవబలంబునను; 
భేరీ= దుందుభి; పణవాదులు= తప్పెటలు మొదలగువాటియొక్క; రణనంబులు= మోతలు; నిగిడెన్‌= వ్యాపించాయి 
(సంకులశబ్లాలు రేగినవి); అప్పుడు; కర్షుండును; అర్జునుండును. 


తాత్సర్యం: అని పలికి, దుర్యోధనుడు తన సైనికులను చూచి యుద్దయతానికి బలంచేకూర్చే మాటలు మాట్లాడగా, 
యుద్దవాద్యాలు క్రమంగా మోగాయి; పాండవబలంలో కూడా మోగాయి. అప్పుడు కర్ణుడూ, అర్జునుడూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. కరి కరి, గిరి గిరి, నంభో | ధర మంభోధరము. బెలుచ. దాంకిన క్రియ దాం 
కిరి కడంగి గగన తటియును । ధరణియు మోయుచు వడంక ధరణీనాథా! 277 


ప్రతిపదార్థం: ధరణీనాథా!; కరి కరిన్‌= ఏనుగు ఏనుగును; గిరి గిరిన్‌= కొండ కొండను; అంభోధరము= మేఘం; 
అంభోధరమున్‌= మేఘాన్ని; పెలుచన్‌= గట్టిగా; తాశిన (క్రియన్‌= ఎదుర్కొన్న విధంగా; గగనతటియును= ఆకాశభాగమూ; 
ధరణియున్‌= భూమీ; మైాయుచున్‌ వడంకన్‌= శబ్దిస్తూ దద్దరిల్లి చలించపోగా; కడంగి= పూనుకొని; తాంకిరి= ఒకరినొకరు 
ఎదుర్కొన్నారు. 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఏనుగు ఏనుగును డీ కొన్నట్టు, కొండతో కొండ కలియబడినట్టు, మబ్బు మబ్బుతో ఒరుసుకొన్నట్లు 
5) C7 (30) 
ఆకాశం, భూమి శబ్దంతో దద్దరిల్లి చలించగా ఒకరినొకరు పూనికతో ఎదుర్కొన్నారు. 


క. మెజయు వెలిమావులును, గడు మెటు( గారెడు నరదములును, మింటను మంటల్‌ 
వటిపెడు వాలమ్ములు( జూ । పటి నత్తొలుతాంకు వెజంగుపడ. జేసి నృపా! 278 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; మెజయు= (ప్రకాశించే; వెలిమావులును= తెల్లగుర్రాలు; (అర్జునుడి రథానికి పూన్చిన 
నాలుగు గుర్రాలు); కడున్‌= మిక్కిలి; మెణు(గు+ఆరెడు= తళుకొత్తే; అరదములును= తేరులు; మింటను= ఆకాశంలో; 
మంటల్‌; పజపెడు= వ్యాపింపజేసే; వాలమ్ములున్‌= వాడిబాణాలు (వీటి); ఆ-తొాలుతాకు= ఆ మొదటి తాకిడి; చూపజున్‌= 
చూస్తున్నవారిని; వెజంగుపడ చేసెన్‌= ఆశ్చర్యపడేటట్టు చేశాయి. 


తాత్పర్యం: రాజా! మెరుస్తున్న తెల్ల గుర్రాలు, అత్యంత కాంతులు ప్రసరించే రథాలు, ఆకాశమంతా మంటలతో 
నింపే పదునైన బాణాలు - వీటితో కూడిన ఆ కర్ణార్దునుల మొదటి తాకిడి (ప్రేక్షకులను బిత్తరపోయేటట్టు చేసింది. 


వ. _ ఇవ్విధంబున నవ్వీరోత్తము లుదాత్తభంగిం దలపడి పెనంగం దొడంగిన, నుభయ సేనలవారలు నార్వులు 
నింగి ముట్ట జెలంగి; రట్టియెడ. 279 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; ఆ+వీరోత్తములు= ఆ శూరాగ్రేసరులు; ఉదాత్తభంగిన్‌= గౌరవప్రదమైన విధంగా; తలపడి= 
ఎదుర్కొని; పెనంగన్‌+తొడంగినన్‌= పోరనారంభించగా; ఉభయసేనలవారలు= రెండువైపుల ఉన్న సైనికుల; ఆర్పులు= 
పెడబొబ్బలు; నింగిముట్టన్‌= ఆకాశం అంటుకొనగా; చెలంగిరి= (మోయించారు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈవిధంగా ఆ వీరశ్రేష్టులిద్దరూ గొప్పగా తలపడి పోరాడుతూ ఉండగా, రెండు సేనలలో ఉన్నవాళ్ళ 
కేకలు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. _ 'భరితోత్సాహతం బేర్చి, దీప్తు లడరన్‌ భల్లమ్ము లొక్కుమ్మడిం 
బర(గం జేయుము కర్ణు గాత్రములలో. బార్జుండ! వే త్రుంపు మి 
క్కురుభూపాలకు రాజ్యకాంక్ష దొరయే కోదండపాండిత్య వి 
స్ఫురణ గర్జుండు నీకు? నీబలుపు నేపుం జూపు మత్యుగ్రతన్‌.' 280 


ప్రతిపదార్థం: పార్టుండ!= ఓ అర్జునా!; భరిత+ఉత్సాహతన్‌= పరిపూర్ణమైన ఉత్సాహంతో; పేర్చి= విజృంభించి; దీప్రులు+అడరన్‌= 

కాంతులు వ్యాపించేటట్టు;: భల్లమ్ములు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; కర్టు గాత్రములలోన్‌= కర్గుడి శరీరభాగాలలో; 

పరంగన్‌ చేయుము= ప్రవర్లిల్లేటట్ట్లు - నాటుకొనేటట్టు చేయుము; ఈ+కురు భూపాలకు; రాజ్యకాంక్ష= రాజ్యంపై గల ఆశను; 
౧౧ ౧ ౧ oa a 

వే= త్వరగా; (త్రుంపుము= త్రెంచివేయుము; కర్గుడు; కోదండ పాండిత్య= ధనుర్విద్యా సామర్థ్యముయొక్క; విస్సురణన్‌= 

కౌశలమునందు; నీకున్‌; దొరయే?= సమానుడా ఏమి?; నీ బలుపున్‌= నీశక్తిని; ఏపున్‌= ఆధిక్యమును; అత్యు[గ్రతన్‌= 

విశేషించిన ఆ(గ్రహావేశంతో; చూపుము= (ప్రదర్శించుము. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 415 


తాత్సర్యం: 'ఓ పార్టా! పారము ముట్టిన ఉత్సాహంతో విజృంభించి ఒక్కపెట్టున కాంతులు విరజిమ్మేటట్టుగ 
బాణాలు కర్గుడి దేహంలో దిగబడేటట్టు వేయుము. ఆ దుర్యోధనుడి రాజ్యకాంక్షను (త్రుంచివేయుము. ధనుర్విద్యా 
పాటవంలోను, దాని ప్రయోగదక్షతలోను కర్టుడు నీకు సమానుడా ఏమి? ఇక నీ భుజబలసామర్థ్యాన్ని చండప్రచండంగా 
చూపుము.” 

వ. అని పాంచాలురు పార్టజయార సంభాషణంబులు సేసిరి, కౌరవులు గర్జు డగ్గటి. 281 


ప్రతిపదార్థం: అని, పాంచాలురు; పార్థజయార్థ సంభాషణంబులు= విజయుడి విజయమును అపేక్షించే సంభాషణంబులు; 
చేసిరి; కౌరవులు; కర్టుడిని; డగ్గణి= సమీపించి. 


తాత్సర్యం: అని పాంచాలదేశీయులు అర్జునుడి విజయంకొరకు పై సంభాషణలు చేశారు. కౌరవులు కూడా 
కర్ణుడిని సమీపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  'కడ(యగుము నీదుబాణముల. గవ్వడి గూలిన6 జాలు నంతతో( 
జెడుదురు పాండవుల్‌ రణము సేయు నుదగ్రత యెల్ల దక్కి పే 
రడవుల కేంగి సాధుమునులై చరియింతురు; కౌరవేంద్రు. డీ 
పుడమి సమస్తముం బొగడు పొంపిరివోవ(గ నేలు లీలతోన్‌!' 282 


ప్రతిపదార్థం: కడంగుము= గట్టి పూనికతో ప్రయత్నించుము; నీదు బాణములన్‌; కవ్వడి= సవ్యసాచి అయిన అర్జునుడు; 
కూలినన్‌= చనిపోతే; చాలున్‌= ఇంకే ప్రయత్నంతో పనిలేదు; అంతతోన్‌= దానితో; పాండవుల్‌; రణము చేయు; ఉదగ్రత= 
ఆధిక్యం; ఎల్లన్‌+తక్కి= అంతా పోగొట్టుకొనినవారై; చెడుదురు= పాడైపోతారు; పేరడవులకున్‌= దట్టమైన అడవులకు; 
ఏంగి; సాధుమునులై= శాంతస్వభావం కలిగి తపస్సు చేసికొనేవారై; చరియింతురు= తిరుగాడుతారు; కౌరవ+ఇం(ద్రు(డు; ఈ 
పుడమి సమస్తమున్‌= ఈ భూమండలాన్నంతా; పొగడు= కీర్తి పొంపిరిపోవంగన్‌= వ్యాపిస్తుండగా; లీలతోన్‌= అవలీలగా; 
ఏలున్‌= పరిపాలిస్తాడు. 


తాత్పర్యం: 'యుద్దానికి సిద్దం కమ్ము. నీబాణాహతితో, రెండు చేతులా బాణాలు విసరే ఆ అర్జునుడు పుటమారి 
పోతే చాలు! దానితో పాండవులు ఆధిక్యాన్ని కోల్పోయి నిర్వీర్యులై కారడవులకు పోయి, మునివృత్తితో మెత్తటివారై 
సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత కౌరవేంద్రుడు కీర్తిని పెంపొందగ ఈ పుడమినంతా పాలిస్తాడు. 


వ. అని తటిమి పలికిరి; ప్రొద్దునుం జాల వ్రాలెం గాలాంతక ప్రతిము లగు నప్పార్థకర్ణు లన్యోన్య జయార్డు లై 
పెనంగునప్పుడు. 283 
ప్రతిపదార్థం: అని, తజిమి పలికిరి= వెంటబడి గట్టిగా చెప్పారు; (ప్రొద్దునున్‌= సూర్యుడు కూడా; చాల ్రాలెన్‌= అస్తంగతు 


డౌతున్నాడు; కాలాంతక= (ప్రళయకాల యముడికి; ప్రతిములు అగు= మారురూపాలు అగు; ఆ+పార్థ కర్ణులు; అన్యోన్య 
జయ+అర్జులు+ఐ= ఒకరినొకరు ఓడించి తాము గెలవాలనుకొన్న కోరిక గలవారై; పెనంగునప్పుడు= పోరాడుతున్న సమయంలో. 


తాత్సర్యం: అని వెంటపడి గట్టిగా చెప్పారు. ప్రొద్దుకూడా బాగా వాలింది. ప్రళయకాలంలో యముడివలె ఆకారాలు 
గల అర్జునుడూ, కర్షుడూ ఒకరిపై ఒకరు జయంకోరి యుద్దం చేస్తున్నప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణార్టును లొండొరులమీ(ద దివ్యబాణంబు లేయ(బూనుట (సం. 8-65-12) 


(ఈక 


కర్ణుండు పది చండకాండంబు లర్డును | తనువున జొనుప, నర్జునుండు దీప్త 
ఘనబాణములు పదునెనిమిది కర్టు మై । బరంగింప నయ్యంగపతి దశోగ్ర 
చక్రమార్గణముల సరభసంబున నొంచె । నన్నరు, నాతండు నట్టి వన్ని 
శరములు రాధేయు నురమున నాటించె | నతండు దొమ్మిది వాలుటమ్ము లతని 


తే. వక్షమునం గ్రుచ్చి సాయకద్వయము శౌరి । మేన నిగిడింప, బీభత్సు( డేను మెటు(గు 
తూపు లా సూతపుత్రు నెత్తుట మునుంగ । నేసి బాహాసముల్లాస మెసక మెసంగ! 284 


ప్రతిపదార్థం: కర్షుండు; అర్జును తనువునన్‌= అర్జునుడి దేహమునందు; పది; చండకాండములు= దారుణమైన బాణాలను; 
చొనుపన్‌= చొప్పించగా; అర్జునుడు; దీప్తఘన= వెలుగొందే గొప్ప; బాణములు; పదునెనిమిది; కర్గుమైన్‌= కర్షుడి శరీరంలో; 
పరంగింపన్‌= అలముకొనచేయగా; ఆ+అంగపతి= ఆ అంగదేశాధీశుడైన కర్గుడు; దశ= పది; ఉ(గ్ర= తీక్షణమైన; చ(క్ర= 
చ(క్రంవలె గుండ్రమైన (చక్రాలు-బాణాలు అని కూడా); మార్గణములన్‌= బాణాలతో; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; 
సరభసంబునన్‌= అత్యంతవేగంతో; నొంచెన్‌= బాధించాడు; ఆతండు= ఆ నరుడు; అట్టివి= అదే విధమైన; అన్ని= అదే 
సంఖ్యగల; శరములు= బాణాలను; రాధేయు; ఉరమునన్‌= ఎదురురొమ్మున; నాటించెన్‌= గ్రుచ్చి నిలబెట్టాడు; (దీనికి 
ప్రతిఫలంగా) అత(డు= కర్షుడు; తొమ్మిది; వాలు+అమ్ములు= వాడి బాణాలను; అతని= అర్జునుడి; వక్షమునన్‌= ఎదలో; 
గ్రుచ్చి; సాయకద్వయము= రెండు బాణాలను; శౌరిమేనన్‌= కృష్ణుడి దేహంలో; నిగిడింపన్‌= నాటగా (దీనితో); బీభత్సుండు= 
అర్జునుడు; ఏను= అయిదు (ఐదు); మెటుంగు= మెరిసే; తూపులు= బాణాలు; ఆ సూతపుత్రున్‌= ఆ సారథి పుత్రుడైన 
కర్టుడిని; నెత్తుటన్‌= నెత్తురులో; మునుంగన్‌= మునిగిపోయేటట్టు; బాహాసముల్లానము= భుజ బల భీకరాకృతి; 
ఎసకమెసంగన్‌= అతిశయించే విధంగా; ఏసెన్‌= ప్రయోగించాడు; (కర్ణుడి బాణసంపత్తిలో ఒక ప్రత్యేకత; తన బాణాలపై తన 
పేరు చెక్కించి, వాటిని బండ్లమీద తోలించుకొని వచ్చేవాడు. (కర్ల 1. 236; ద్రోణ- 5-113). 


తాత్సర్యం: కర్షుడు అర్జునుడి మేనిలో పది తీవ్రబాణాలను (గుచ్చగా, దానికి ప్రతిగా అర్జునుడు పద్దెనిమిది 
ణం జ జ రం. 
ప్రకాశవంతములైన బాణాలను ప్రయోగించాడు. కర్గుడు దానికి ప్రతిగా చక్రాలవంటి బాణాలు పదింటితో అర్జునుడిని 
బాధించాడు. అప్పుడు అర్జునుడు అన్నే బాణాలను కర్ణుడి వక్షస్థలంపై (గుచ్చాడు. తిరిగి కర్షుడు తొమ్మిది వాడి 
బాణాలను అర్జునుడిపైన, రెండు బాణాలను కృష్ణుడి పైన ప్రయోగించాడు. దానితో అర్జునుడు తన బాహుబలం 
అతిశయించేటట్టుగా, ఆ సూతపుత్రుడు నెత్తుటిలో మునిగేటట్టుగా ఐదు మెరుగు బాణాలు వేశాడు. 


చ. అలిగి కడంగి సూతసుతు( డచ్యుతపార్జుల. దీవ్రబాణపం 

కుల బొదువం పరాక్రను కుతూహలి య వ్విజయుండు పెన్న న 

వ్వొలసి ముఖాంబుజంబునకు నొప్పుగం దద్రథ రథ్య కేతు సూ 

తులను దదీయగాత్రమును దూపులవెల్లి మునుంగC జేసినన్‌. 285 
ప్రతిపదార్థం: సూతసుతు(డు= కర్గుడు; అలిగి= కోపగించుకొని; కడంగి= (ప్రయత్నపూర్వకంగా; అచ్యుత పార్టులన్‌= 


కృష్ణార్ణునులను, తీవ్రబాణ పంక్తులన్‌= నిశితమైన బాణపరంపరలతో; పొదువన్‌= దెబ్బతీయగా; పరాక్రమ కుతూహలి= తన 
శౌర్యమును ప్రదర్శించేందుకు తహతహపడే; ఆ+విజయుండు; ముఖాంబుజమునకున్‌= ముఖ కమలమునకు; ఒప్పుగన్‌= 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 417 
(ac) 
రాణింపుగా; పిన్ననవ్వు= చిరునవ్వు; ఒలసి= (ప్రసరింపజేసి; తద్‌= ఆ కర్షుడి; రథ రథ్య కేతుసూతులను= తేరును, గుర్రాలను, 


టెక్కమును, రథం తోలేటివాడిని; తదీయగాత్రమును= కర్ణుడి దేహమును; తూపులవెల్లిన్‌= అమ్ములవెల్లువలో; మునుంగన్‌= 
మునిగిపోయేటట్టు; చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: కర్షుడు కోపోద్దీపితుడై కృష్ణార్ణునులను పదునైన బాణాల వరుసతో దెబ్బ తీశాడు. దీనితో, ఎప్పుడును 
తన శౌర్యసంపదను (ప్రదర్శించేందుకు ఉత్సాహపడే విజయుడు, చిరునవ్వుతో ముఖపద్మం శోభిల్లగా కర్గుడి 
శరీరాన్ని, రథాన్ని, గుర్రాలను, ధ్వజాన్ని, సారథిని, బాణప్రవాహంలో మునిగిపోయేటట్టు చేయగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క _ ఆతండును దురగ సారథి | కేతుయుతము గాంగ ముంచెం ర్రీడయపోలెన్‌ 
శాతశరవృష్టి నన్నరు | నీతెబిగున మజియు౦ బెనంగి రిద్దబు( గడంకన్‌. 286 


ప్రతిపదార్థం: ఆతండును= కర్గుడు కూడా; క్రీడయ పోలెన్‌= (శ్రమలేకుండా ఒక ఆటవలె; ఆ+నరున్‌= ఆ అర్జునుడిని; 
తురగ= గుర్రాలు; సారథి; కేతు యుతము కాణగన్‌= జెండాతో సహా; శాత= వాడి అయిన; శరవృష్టిన్‌= అమ్ములవానలో; 
ముంచెన్‌= మునిగిపోయేటట్టు చేశాడు; ఈ తెజంగునన్‌= ఈ విధంగా; మజియున్‌; ఇద్దణున్‌; కడ(కన్‌= పట్టుదలతో; 
పెనంగిరి= పోట్లాడుకొన్నారు. 


తాత్సర్యం: కర్షుడు కూడా అర్జునుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని ఒక ఆటవలె అవలీలగా పదునైన బాణవర్షంలో 
మునిగిపోయేటట్టు చేశాడు. ఈ తీరుగ గట్టిప్రయత్నంతో వారిద్దరూ పోరు సాగించారు. 


శా. ఆయుగ్రాహవకేలి నిట్లు నిపుణుం డై యొప్ప, నప్పార్టు( డా 
గ్నేయాస్ర్రం బరివోసి దారుణ మహాగ్ని జ్వాలికల్‌ భీషణ 
స్పాయద్ధంగి నభస్టృలిన్‌ నిగుడ, దర్పస్పూర్తి శోభిల్ల రా 
ధేయాంగోద్దహనాభిలాష మెడందన్‌ దీపింప బె ట్టేసినన్‌. 287 


ప్రతిపదార్థం: ఆ; ఉగ్ర= భీకరమైన; ఆహవకేలిన్‌= వినోదరూపమైన యుద్దమునందు; ఇట్టు; నిపుణుండు+ఐ ఒప్పన్‌= 
ఆరితేరినవాడై ఉండగా; ఆ+పార్టుడు; ఆగ్నేయ+అస్త్రంబు; అరివోసి= సంధించి; దారుణ= భయంకర; మహాగ్ని జ్వాలికల్‌= 
ప్రచండమైన అగ్నిజ్వాలలు; భీషణ= భయంకరంగా; స్పాయత్‌ భంగిన్‌= విశాలంగా వ్యాపించే విధంగా; సభఃస్టలిన్‌= గగనతలాన; 
నిగుడన్‌= అలముకొనగా; దర్పస్ఫూర్తిన్‌= నిండైన సాహసంతో; శోభిల్లన్‌= (ప్రకాశించగా; రాధేయ= కర్టుడిని; అంగ= శరీరభాగాలను; 
ఉద్దహనాభిలాషన్‌= ఎక్కువగా కాల్చివేయాలన్న కోరిక; ఎడందన్‌= మనస్సులో; దీపింపన్‌= (ప్రకాశించగా; బెట్టు+ఏసినన్‌= 
తీవ్రంగా ప్రయోగించగా. 


తాత్పర్యం: దారుణమైన యుద్ధాన్ని ఒక వినోదక్రీడగా సాగించటంలో ఘటికుడైన ఆ పార్భుడు ఆగ్నేయా స్తాన్ని 
ప్రయోగించాడు. దాని ప్రచండ జ్యాలలు ఆకాశాన్నంతా అలముకొని, వెలుతురు ముంచివేసినవి. తన శౌర్యాటోపం 
రాణించేటట్టు రాధేయుడి శరీరాంగములన్నింటిని మాడ్చివేయాలన్న తీవ్రమైన అభిలాషతో ఆయన మది ఉప్పాంగగా 
ఆ ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. అంతక కోపవహ్ని విపులాకృతి గైకొని వచ్చినట్లు, మి 

న్నంతయు( దాన యై కవియు నవ్విశిఖంబు మనంబులోన నా 

వంతయు శంక లేక, సముదగ్రత వారుణ మార్గణా హతిన్‌ 

శాంతము. జేసి విక్రమ విశాలుండు గర్జు(డు మాకు నుబ్బుగన్‌. 288 
ప్రతిపదార్థం: అంతక= యముడియొక్క; కోపవహ్ని= కోపాగ్ని; విపులాకృతిన్‌= సర్వత్రా వ్యాపించిన స్వరూపాన్ని; కైకొనివచ్చినట్టు= 
చేకొని ప్రత్యక్షమైన విధంగా; మిన్ను+అంతయున్‌= ఆకాశమంతా; తాన ఐ= తన రూపమే అయినట్టు; (అంతటా అలముకొని); 
కవియు= సమీపించే; ఆ+విశిఖంబు= ఆ బాణాన్ని (అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్రాన్ని); మనంబులోనన్‌= చిత్తంలో; 
ఆవంతయున్‌= కొద్దిపాటైనా; శంక లేక= సందేహంలేకుండా; వి(క్రమవిశాలుడు= సాహసం నిండారి ఉన్న (శౌర్యం 
ప్రత్యంగమునందు దీపించి ఉన్న); కర్గుఃడు; మాకున్‌; ఉబ్బుగన్‌= సంతోషాతిశయం కలిగేటట్టు; సముదగ్రతన్‌= అత్యంత 
తీక్షణమైన విధంగా; వారుణ= జలసంబంధమైన; మార్గణ+ఆహతిన్‌= బాణపుదెబ్బతో; శాంతము చేసెన్‌= ఆర్సివేశాడు; 
(ఆగ్నేయా స్తాన్ని ఆర్బటానికి వారుణాస్త్రమే ఉచితమైనది). 
తాత్సర్యం: యముడి కోపాగ్ని వ్యాపించి భీషణాకారాన్ని ధరించి ప్రత్యక్షమైనట్టు, అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్ర 
శక్తి ఆకాశమంతా వ్యాపించి తన్ను సమీపించినా, కించిత్తు కూడా కలకబారని మనస్సుతో సాహసమే రూపాంతరం 
పొంది ఉన్నట్టు విలసిల్లే కర్ణుడు కడు బెట్టిదమైన వారుణా[స్తాన్ని దానిపై ప్రయోగించి, ఆ మంటలను ఆర్సివేశాడు. 
ఇది కౌరవవర్గం ఉబ్బితబ్బిబ్బు అయ్యేటట్టు చేసింది. 


ఆ. ఫల్గునుండు మేఘబాణ మేసిన, భూన । భోంతరంబు సంభృతాంధకార 
మయ్యె; సూతసూను(డనిలాస్త్ర మేయుడు । నా తమంబు విరిసె నా క్షణంబ! 289 


ప్రతిపదార్థం: ఫల్గునుండు= అర్జునుడు; మేఘబాణము; ఏసినన్‌; భూనభోంతరంబు= భువి దివి మధ్య (ప్రదేశమంతా; 
సంభృత అంధకారము+అయ్యెన్‌= చక్కగా, చిక్కగా అలముకొన్న చీకటితో నిండిపోయింది; సూతసూను(డు= కర్గుడు; 
అనిల+అస్త్రము= వాయురూపమైన అస్త్రాన్ని; ఏయుడున్‌= ప్రయోగించగా; ఆ తమంబు= ఆ చీకటి; ఆ క్షణంబు+అ= 
అప్పటికప్పుడే; విరిసెన్‌= చెదరిపోయింది. 


తాత్సర్యం: ఫల్గునుడు మేఘబాణం వేశాడు. తోడనే రోదసి అంతా కారుమబ్బులు అలముకొని, అంధకారమై 
పోయింది. దానికి కర్ణుడు విరుగుడుగా వాయవ్యాస్త్రం ప్రయోగించగా ఆ చీకటి అంతా ఆ క్షణంలోనే విరిసిపోయింది. 


ఉ. అర్జును డైంద్రబాణము సమంచిత భక్తి ధరించి మంత్రవి 

స్పూర్టిత గాండివుం డయి రిపుప్రకరంబులు సంచలింప న 

త్యూర్ణితశక్తి నేయుడు, మహోగ్రబహు ప్రదర ప్రకారతా 

దుర్భయ లీల నిర్మథన దోహలి యై యది కర్ణుం గిట్టినన్‌. 290 
ప్రతిపదార్థం: అర్జునుడు; ఐంద్రబాణము= ఇంద్రశక్తియుతమైన బాణాన్ని; సమంచితభక్తిన్‌= ఒప్పిదమైన భక్తిభావంతో; 


ధరించి; మం(త్రవిస్ఫూర్ణిత= మం(త్రశక్తిచేత అత్యంత (ప్రకాశమానమైన; గాండివుండు+అయి= గాండీవాన్ని ధరించి నవాడై; 
రిపుప్రకరంబు= శత్రుసమూహం; సంచలింపన్‌= వణకిపోగా; అతి+ఊర్జితశక్తిన్‌= విశేషంగా పెంపొందిన బలంతో; ఏయుడున్‌= 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 419 
౪) 
ప్రయోగించగా; మహో[గ్ర= మిక్కిలి భయంకరమయిన; బహుప్రదర= అనేక బాణాల; ్రకారతా= విధమైన; దుర్ణయలీలన్‌= 


జయింప సాధ్యంగాని విలాసంతో; నిర్మథన= నిర్మూలించుటయందు; దోహలి ఐ= సమర్థమై; అది= ఆ ఇంద్రబాణం; కర్లున్‌; 
కిట్టినన్‌= సమీపించగా. 


తాత్పర్యం: అర్జునుడు ఐంద్రబాణాన్ని అత్యంత భక్తితోచేపట్టి, గాండీవం మంత్రపూతమై శక్తిమంతము కాగా, 
అత్యధికబలంతో శత్రుసమూహాలు వణకిపోగా ప్రయోగించాడు. ఆ బాణం అత్యంత తీక్షణమైన శస్తసమూహంవలె 
నిర్షిరోధమైన విలాసంతో సర్వం నిర్మూలించ సమర్థమై కర్ణుడిని సమీపించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


కు అత. డభిమంత్రిత బాణ । ప్రతతి( దదుద్రేక మడంచి పార్టుని మేనన్‌ 
శిత శరములు నినిచిన మా । రుతపుత్రుండు గనలి, యన్నరున కి ట్లనియెన్‌. 291 
ప్రతిపదార్థం: అతండు= కర్ణుడు; అభిమంత్రిత= మంత్రింపబడిన; బాణ; ప్రతతిన్‌= సమూహంతో; తద్‌+ఉద్రేకము= దాని 


తీవ్రాటోపాన్ని; అడంచి= పోగొట్టి; పార్టుని మేనన్‌; శితశరంబులు= వాడిబాణాలు; నినిచినన్‌= నిండింపగా; మారుతపుత్రుండు= 
భీముడు; కనలి= కోపగించుకొని; ఆ+నరునికిన్‌= ఆ అర్జునుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: తోడనే కర్టుడు మం[త్రశక్తిదీప్రమైన బాణసముదాయంతో ఆ ఐంద్రబాణశక్తిని అణచి, అర్జునుడి 
దేహంలో పదునైన శరములు నాటాడు. ఇది చూచి భీముడు కోపోద్రిక్తుడై, అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


ఉ. 'సూతసుతుండు నీయెదుర స్రుక్కక నిల్దుట కాక, నీశర 

వ్రాతము నిల్వరించి యనివారణ నొంప( దొడంగె; ఖాండవం 

బే తెలివొంది కాల్టితి మహేంద్రుండు నివ్వెజంగందియుండంగా 

నా తెలి వాత్మ నూల్మొలిపి యగ్గలికం దెగటార్పు మీతనిన్‌. 292 
ప్రతిపదార్థం: సూతసుతుండు= కర్ట్షుడు; నీ ఎదురన్‌; (స్రుక్క= భయపడి వెనుదీయక; నిల్చుటకాక= నిలబడటమే కాకుండా; 
నీ శరవ్రాతమున్‌= నీ బాణసమూహాన్ని; నిల్వరించి= అరికట్టి; అనివారణన్‌= అడ్డులేకుండా; నొంపన్‌= (నిన్ను) నొవ్వజేయుటకు; 
తొడంగెన్‌= పూనుకొన్నాడు; మహేంద్రుండు= ఇంద్రుడు; నివ్వెజంగంది ఉండంగన్‌= ఆశ్చర్యంతో చేష్టలుడిగి నిలబడి ఉండగా; 
ఖాండవము= ఖాండవారణ్యాన్ని; ఏ తెలివి+ఒంది= ఎట్టి వివేకాన్ని పొంది; కాల్చితి(వి)= తగలబెట్టావో; ఆ తెలివిన్‌= ఆ 
వివేకాన్నే; ఆత్మన్‌= మనస్సులో; నూల్కొలిపి= గట్టిచేసికొని; అగ్గలికన్‌= ఉత్సాహంతో; ఈతనిన్‌= ఈ కర్షుడిని; తెగటార్పుము= 
చంపివేయుము. 


తాత్పర్యం: 'కర్షుడు నీ యెదుట నిలబడి నీవు ప్రయోగించిన బాణసమూహాన్ని నడుమ నిలిపివేయటమే కాకుండా, 
నిర్షిరోధంగా నిన్ను నొప్పింపసాగాడు. ఇం(ద్రుడు ఆశ్చర్యంతో నిలిచి చూస్తుండగా ఖాండవ మహారణ్యాన్ని ప 
నైపుణ్యంతో కాల్చివేశావో, ఆ దక్షతనే మనసులో నిలుపుకొని, ఉత్సాహంతో ఇతడిని తుదముట్టించుము. 
చ. తెగి మన కగ్గమై యరుగుదెంచిన వా డిత డల్కి యింక నొం 

డుగడకు( బోవకుండంగం గడున్‌ వెస డగ్గణి, యే గపాలముం 

బగులుతునో గదానిహతి( బార్ల! భవత్తకటప్రతిజ్ఞకై 

థ్‌ రక్ష 
తగ దని మానై దేని, నిశిత ప్రదరంబుల( ద్రుంపు కంఠమున్‌.” 293 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పార!= ఓ అర్జునా!) తెగి= తెగించి (అటో ఇటో తేల్చుకొనాలని సాహసించి) మనకున్‌; అగ్గమై= అసాధ్యుడై; 
అరుగుదెంచినవా(డు; ఇతడు; అల్కి= భయపడి; ఇంకన్‌+ఒండు= ఇంకొక; కడకున్‌= దిక్కుకు; పోవకుండ(గన్‌= పోకుండేటట్టు; 
కడున్‌= మిక్కిలి; వెసన్‌= అత్యంత శీఘ్రంగా; ఏన్‌= నేను; డగ్గణి= సమీపించి; గదానిహతిన్‌= గదదెబ్బతో; ఏన్‌= నేనే; 
కపాలమున్‌= తలను; పగులుతునో= పగులగొట్టియుందునో కదా (కాని); భవత్‌+(ప్రకట= నీవు చాటిపలికిన; (ప్రతిజ్ఞకై= 
శపథపాలనకై (కర్ణుడిని చంపుతానని చేసిన బాస నెరవేరటానికి); తగదని= చంపటం పనికిరాదని; మాన్ఫెదు+ఏని= 
మాన్సించేటట్లయితే, నన్ను విరమింపజేసేటట్లయితే; (అతని-కర్షుడి) కంఠమున్‌= మెడను; నిశిత= పదునైన; ప్రదరంబులన్‌= 
అమ్ములతో; (త్రుంపు(ము)= నరికివేయుము. 


తాత్సర్యం: తెగించి అటో ఇటో తేల్చుకొనాలని మనతో తలపడేందుకు వచ్చినవాడు ఈ కర్గుడు. భయంతో 
ఇంకొక దిక్కుకు పోకుండా అడ్డగించి, త్వరత్వరగా అతడిని సమీపించి, నా గదదెబ్బతో అతడి తలను ముక్కలుగా 
చేసియుండేవాడినే. కాని, నీవు ఆ కర్ణుడిని చంపుతానని చేసిన శపథంవలన తగదని నా పూనికను మాన్పించేటట్లయితే, 
నీవే పదునైన బాణాలతో అతడి మెడను (త్రుంచివేయుము. 


వ. అని పలికె నప్పుడు. 294 
తాత్సర్యం: అని (భీముడు) అన్నాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. పుండరీకాక్షుండు గాండీవితో 'నీదు | దివ్యబాణములు రాధేయుచేత. 
దూలపోవుటయు, బల్‌ దూపుల నాతండు । నిను నొంచి యిట్లు పేర్షిన విధంబు 
నుత్సాహ మెదలి నీ వునికియు. గని, కురు । సంతతి యార్వం బాంచాలకోటి 
పిటుసనిపోవంగ నెటు(గవో? యెటి(గియు౯। దగ జేయునది లేక వెగడుపడితొ? 


తే. చక్రమిచ్చెద నతని మస్తకము దునుము' । మనిన నగుచు. గిరీటి, బ్రహ్మాస్త్ర మధిక 
నిష్టమై నేయ నది బహునిష్టుర ప్ర । దీప్త శరమూర్తి( గర్జుని దెసకు నడరె. 295 


ప్రతిపదార్థం: పుండరీకాక్షుండు= శ్రీకృష్ణుడు; గాండీవితోన్‌= అర్జునునితో; నీదు= నీయొక్క; దివ్యబాణములు= దైవికశక్తిచేత 
ఊర్జితములైన బాణాలు; రాధేయుచేతన్‌; తూలపోవుటయున్‌= నిర్వీర్యమై పోవటమేకాక; బల్‌ తూపులన్‌= గొప్ప బాణాలతో; 
ఆతండు; నిన్‌; నొంచి= బాధించి; ఇట్టు; పేర్చిన విధంబు= విజృంభించిన రీతి; ఉత్సాహము; ఎడలి= సడలి(తగ్గి); నీవు+ 
ఉనికియున్‌= నీవుండుటయు; కని= చూచి; కురుసంతతి= కౌరవసమూహం; ఆర్వన్‌= కేకలుపెట్టగా; పాంచాలకోటి= 
పాండవసమూహం; పిజు చని పోవంగన్‌= వెనుదిరిగిపోవటం; ఎజు6గవో!= తెలిసికొనలేవా!; ఎజీంగియున్‌= తెలిసికూడా; 
తగన్‌+చేయునది లేక= ప్రతి(క్రియను చేయటం చేతగాక; వెగడుపడితొ?= తబ్బిబ్బు అయినావో?; (ఏదైనా) చక్రము+ఇచ్చెదన్‌; 
అతని మస్తకము= కర్షుడి తలను; తునుముము= నరికివేయుము; అనినన్‌; నగుచున్‌= నవ్వుతూ; కిరీటి; బ్రహ్మాస్త్రము; 
అధికనిష్టమైన్‌= అత్యంత (శ్రద్దతో; ఏయన్‌= ప్రయోగించగా; అది; బహునిష్టుర= అత్యంత కఠినమైన (శక్తిమంతమైన); దీప్త 
శరమూర్తిన్‌= (ప్రకాశించే బాణాకృతితో; కర్ణుని; దెసకున్‌= దిక్కుకు; అడరెన్‌= విజృంభించింది. 


తాత్సర్యం: కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 'దైవదత్తాలైన నీ బాణాలు కర్షుడిచేతిలో పనికిరాకుండా 
పోవటమేగాక, అతడు అనేకబాణాలతో నిన్ను బాధపెట్టిన విధాన్ని, అతడి విజృంభణతో న ఉత్సాహం, ని యుద్ద 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 421 


ద్రేరణశక్తి నిన్ను వదలిపెట్టిపోయిన నీ దైన్యస్థితిని చూచి కౌరవులు ఉప్పొంగి బొబ్బలు పెట్టారు. దీనితో పాండవ 
పక్షంవారు పిరికివారై వెన్ను చూపి మరలిపోవటం నీ మనసుకు పట్టలేదా? లేక తెలిసికూడ దానికి విరుగుడు 
చేయలేక తడబడుతున్నావో - తెలియటం లేదు. ఏదైతేనేమి? నా చక్రమిస్తాను, కర్షుడి తలను నరకి పారవేయుము” 
అనగా, అర్జునుడు నవ్వుతూ అతిశ్రద్దతో (బ్రహ్మా స్తాన్ని ప్రయోగించాడు; అది శక్తిమంతమైన, తేజోవిలాసమైన ఒక 

జ ఠా కం! — bom (జ 
బాణాకృతిని దాల్చి, కర్లుడివైపు అతివేగంగా దూసుకొని పోయింది. 


క. ఆ రథికుండు దలంకక నియ | మారూఢ ప్రాఢభావు( డగుచు. దదస్తో 
దారతర బలమునన త । ద్దారుణ సంరంభ ముడిపె ధరణీనాథా! 296 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; ఆ రథికుండు= ఆ కర్గుడు; తలంకక= జంకి వెనుదీయకుండా; నియమ ఆరూఢ= 
నియమావళిని పాటించుటయందు పరిపూర్ణత చెందిన; ప్రాఢభావు(డు-ధీరచిత్తుడు; అగుచున్‌; తద్‌= ఆ; అస్త్ర= అస్తముయొక్క; 
ఉదారతర= ఎక్కువగా పెంపొందిన; బలమునన= శక్తితోనే; తద్‌= ఆ (బ్రహ్మాస్త్రముయొక్క; దారుణ సంరంభమున్‌= 
ఉప(ద్రవకరమైన దాని ఆర్భాటమును; ఉడిపెన్‌= తగ్గించివేశాడు. 


తాత్సర్యం: ఆ కర్గుడు నియమాలను పాలించటంలో ప్రొఢుడై, నిశ్చలచిత్తుడై, ప్రయోగింపబడిన అస్రముయొక్క 
తీవ్రతరమైన బలముతోనే దాని భయంకరమైన విజృంభణాన్ని శక్తిహీనం చేశాడు. 


విశేషం: కర్ణార్ణునులు ఇద్దరు ఒకే కడుపున పుట్టినా, పుట్టినది మొదలు (ప్రతి విషయంలో తీవ్ర (ప్రత్యర్థులు, అయినా, ఇద్దరూ 
స్వధర్మ దీక్షా కంకణబద్దహస్తులు. రణకళాపారీణతయందు, భయద దివ్యఅ స్రసంపదయందు అకుంఠిత శౌర్యాటోపము 
నందు సమతుల్యులుగానే పోషించబడ్డారు. ఇక మరణించిన ఆయనకు వీరస్వర్గం, (బతికిన ఆయనకు (ప్రాపంచిక కీర్తి 
మకుటం. కర్ణుడు సమర సముదాచారానికి భంగంగా తల దునుమబడినప్పుడు, ఆయన దివ్యతేజం వారిజాప్తబింబమందే 
కలిసింది. ఇట్టి మహిమోపేతమైన మరణయోగం భారతీయవీరులలో ఇంకెవరికీ దక్కలేదు. అయినా, పార్గ్టుడికి శాశ్వత 
తత్వశాస్త్ర రంగంలో శోభాయమానమైన కీర్తిస్థానం లభించినది. సర్వమత సమన్వయరూపమై, ఉపనిషత్తుల సారభూతమై 
ప్రపంచదార్భ్శనికులకు ఆదర్శమై ఇంటింట జ్ఞానదీపమై వెలుగుతున్న భగవద్గీతలో పృచ్చకుడై ధన్యుడైనాడు. ఇది అపూర్వఫలం. 
మతములున్నంత వరకూ ఈయన పేరు నిలిచి ఉంటుంది. ఇట్లా భారతేతిహాసానికి శిరోభూషణమైనాడు. 


తే. ఉడిపి, తోడన కవ్వడి యొడల. గృష్టు । మేన మూండుమూ. డడరించె మెటు(గుదూపు 
లన్నరు(డు గర్జుతనువు శల్యాంగకములు. । జించె. దొమ్మిది తొమ్మిది శితశరముల. 297 


ప్రతిపదార్థం: ఉడిపి= అట్టు దాని శక్తిని తగ్గించి; తోడన= వెంటనే; కవ్వడి= అర్జునుడి; ఒడలన్‌= దేహమునందు; 
కృష్ణుమే నన్‌= కృష్ణుడి దేహమునందు; మెటు(గు తూపులు= కాంతితో తళతళలాడే బాణాలు; మూ(డు మూండు= మూడేసి; 
అడరించెన్‌= ప్రయోగించాడు; ఆ+నరుండు; (దీనికి ప్రతిక్రియగా) కర్టు తనువున్‌= కర్గుడి దేహమును; శల్య+అంగకములున్‌= 
శల్యుడి అవయవాలను; తొమ్మిది తొమ్మిది= తొమ్మిదేసి; శితశరములన్‌= వాడి బాణాలతో; చించెన్‌= చీల్చివేశాడు. 


తాత్పర్యం: పార్టుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఆర్భటిని వమ్ముజేసి, కర్ణుడు కృష్ణార్ణునుల దేహాలలో మూడేసి 
(౯3 వ (a2) 2౧ కన 

పదునైన బాణాలను చొప్పించాడు. వెంటనే ఆ నరుడు కర్ణుడి దేహాన్ని, శల్యుడి అవయవాలను తొమ్మిది తొమ్మిది 

బాణాలతో చీల్చివేశాడు. 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. మొనసి క్రీడి మజియు మూడు నెనిమిదియు । రెండు నాల్గు పదియు6 జండమార్గ 

ణములు గ్రుచ్చె; సూతనందనుమై నత । డుజిక యతని మౌర్వి యూడ నేసి! 298 
ప్రతిపదార్థం: క్రీడి= అర్జునుడు; మొనసి= పూని; మణియున్‌= మరల; మూడు ఎనిమిదియు రెండు నాల్లు పదియున్‌; 
చండ మార్గణములు= తీవ్రమైన బాణాలను జోడించి; సూతనందను= కర్గుడి; మైన్‌= శరీరంలో; (క్రుచ్చెన్‌= చొనిపినాడు; 
అతండు= ఆ కర్గుడు; ఉబక= అవలీలగా, అతని= అర్జునుడి; మౌర్వి= అల్లైత్రాడు; ఊడన్‌+ఏసెన్‌= ఊడిపోయేటట్టు బాణం 
ప్రయోగించాడు. 


తాత్సర్యం: కర్షుడి ప్రయోగాన్ని ప్రతిఘటిస్తూ కిరీటి తీవ్రబాణ సముదాయాన్ని సూతనందనుడి దేహాన నాటాడు. 
అతడు అనాయాసంగా పార్టుడి అల్లెత్రాటిని ఊడగొట్టాడు. 


వ. ఏసి మజియు శితశరంబులం బొదువం బొలివోవక, పార్టుం డా గుణంబు సమాహితంబు సేసి పెల్లేసిన 
రయంబున రాధేయుం డతని శింజిని శిథిలంబు గాద కాక యని తలంచె; నాధనంజయుం డతని 
వింటినారి వికలంబుంగా. జేసి. 299 

ప్రతిపదార్థం: ఏసి= ఆ విధంగా ప్రయోగించి; మజియున్‌= ఇంకా; శితశరంబులన్‌= వాడి అమ్ములను; పొదువన్‌= 
ప్రయోగించగా; పార్గుండు; పొలిపోవక= భంగపడక; ఆ గుణంబును= జారిన ఆ అల్లెత్రాటిని; సమాహితంబు+చేసి= సరిచేసి; 
పెల్లు+ఏసినన్‌= ఎక్కువగా బాణాలను ప్రయోగించగా; రాధేయుండు; అతని= కిరీటియొక్క; శింబిని= అల్లైత్రాడు; శిథిలంబు 
కాద కాక= నాశనం కాలేదని; అని తలంచె; ఆ ధనంజయుండు= ఆ అర్జునుడు; అతని= కర్గుడి; వింటినారిన్‌= 
అల్లైత్రాడును; వికలంబున్‌+కాన్‌+చేసి= తెగేటట్టుచేసి - 


తాత్సర్యం: అట్లా కొట్టి వాడిబాణాలతో (క్రమ్ముకొన్నాడు. అయినా అర్జునుడు వెనుకాడక అల్లెత్రాటిని సరిచేసికొని 
పెక్కుబాణాలు వేయగా, కర్గుడు అర్జునుడి అల్లైత్రాడు తెగలేదని తలంచాడు. అంతలో అర్జునుడు కర్షుడి వింటి 
నారిని (తెంచివేశాడు. 


క. చిటునగవుతోడ మైమటువు( | వటువుళ్ళుగ( జేసి యతనియంగము దోంగం 

బటిపె రుధిరంబు, బెడిదపు | మెటు(గు వెడంద యంపగమి నమిత్రులు దల(కన్‌. 300 
ప్రతిపదార్థం: చిునగవుతోడన్‌= పిన్ననవ్వుతోడన్‌; మైమయణువున్‌= కవచాన్ని; అయివుళ్లుగన్‌= శిథిలముగా; చేసి; బెడిదపు= 
గట్టి; మెణుంగు; వెడంద= వెడల్పుగల; అంపగమిన్‌= బాణసమూహముతో; అమి(త్రులు= శత్రువులు; తలంకన్‌= అదరిపోగా; 
అతడి అంగము= అతడి (కర్ణుడి) శరీరము; రుధిరంబు= రక్తంబు; దోంగన్‌= కారునట్టు; పజపెన్‌= చేసినాడు. 


తాత్పర్యం: (అర్జునుడు) చిరునవ్వు చిందులాడగా కవచాన్ని చిదురుగా చేసి, భయంకరకాంతులు చిమ్మే విశాల 
బాణసమూహంతో కర్గుడి శరీరం నెత్తురు కారేటట్టు చేశాడు. దీనితో విరోధులు భయపడిపోయారు. 


చ.  తెరలక కర్టుం డవ్విజయు? దీవ్ర శర త్రయవిద్ధుం జేసి, మం 
దరధరు నస్త్రపంచక నితాంతహతిం గడు నొంచె నా శరో 
త్మరము వరప్రభావకలితం బగుటన్‌ మగుడంగ వచ్చె ని 
ష్టుర రభసం బెలర్ప మధుసూదను. గ్రమ్మటి నేసి నాతండున్‌. 301 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 423 
ప్రతిపదార్థం: కర్షుండు; తెరలక= వైదొలగిపోకుండా; ఆ+విజయున్‌; తీవ్రశరత్రయ= మిక్కిలి పదునైన మూడుబాణాలతో; 
విద్దున్‌+చేసి= బాధించి; మందరధరున్‌= మందరపర్వతము నెత్తిన (మోసిన) కృష్ణుడిని; అస్త్రపంచక= అయిదుబాణాల; 
నితాంతహతిన్‌= తెరిపి లేని దెబ్బలతో; కడున్‌ నొంచెన్‌= ఎక్కువగా బాధించాడు; ఆ శర+ఉత్కరము= ఆ బాణసమూహం; 
వర(ప్రభావ కలితంబు+అగుటన్‌= ధైవం (ప్రసాదించిన వరంచేత శక్తిమంతమైనది కావటంవలన; నిష్టుర= కర్కశమైన; 
రభసంబు= వేగం; ఎలర్నన్‌= అతిశయించగా; మగుడంగన్‌+వచ్చెన్‌= లక్ష్యాన్ని తాకి తిరిగి వచ్చింది; మధుసూదను= 
మధురాక్షస సంహారి అగు కృష్ణుడిని; ఆతండున్‌= కర్టుడు; (క్రమ్మణన్‌= మరల; (దానిని); ఏసెన్‌= (బాణాలతో) కొట్టాడు. 


తాత్సర్యం: పార్భుడు చేసిన బాణప్రయోగానికి కర్షుడు వెనుదీయకుండా నిలిచి, ఆ విజయుడిని మూడు బాణాలతో 
బాధించాడు. కృష్ణుడిని ఐదుబాణాలతో అలయింపజేశాడు. కర్షుడుపయోగించిన బాణాలన్నీ దైవాను(గహంతో 
శక్తిస్ఫూర్తిని పొందినవైనందున, లక్ష్యాన్ని తాకి వెనుదిరిగి వచ్చి కరుడిని చేరాయి. వెంటనే ఆతడు కృష్ణుడి పై 
er (cia oa ణం బర ఆ 
ఆ(గహావేశంతో వాటిని తిరిగి ప్రయోగించాడు. 


విశేషం: సారథియైన శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆ సూతుడి దెబ్బలు తప్పలేదు. శ్రీకృష్ణుడి చక్రం వలెనే కర్షుడి బాణాలు 
కూడా లక్ష్యాన్ని దెబ్బతీసి, తిరిగి ఆయన చేతికి వస్తున్నవి. (ఆగ్ర్రైలియా ఆదిమజాతులు కొడవలివలె వంక తిరిగిన కొయ్య 
సాధనం విసిరితే అది దెబ్బకొట్టి తిరిగివచ్చి, వారిచేతిలో చేరుతుందట. ఇందు హస్తలాఘవం, ఆ పనిముట్టు తీరేగాని 
వరప్రసాదం లేదేమో?) 


క. అలఘు పటుభల్ల పంచక । ముల రెంటం గ్రీడి చిత్రముగ నయ్యస్త్ర 
మ్ములు మూండు మూండు శకల । మ్ములుగా€ దునుమాడె, జనులు పొగడ నరేంద్రా! 302 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!ః= రాజా!; అలఘు= తక్కువగాని; పటు= పటిష్టమైన; భల్ల పంచకముల= ఐదుబాణాల; రెంటన్‌= 
రెండుబాణాలతో; (క్రీడి; చిత్రముగన్‌= ఆశ్చర్యంగా; ఆ+అస్త్రమ్ములు= కర్ణుడు వేసిన (అయిదు) బాణాలు; జనులు పొగడన్‌= 
ప్రజలు పొగడగా; మూండు మూండు; శకలమ్ములుగాన్‌= తునకలుగా; తునుమాడెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: కర్షుడు మళ్ళీ ప్రయోగించిన పటిష్టమైన అయిదుబాణాలను అర్జునుడు రెండుబాణాలతో మూడేసి 
తుంటలుగా విరుగగొట్టాడు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ విధ్వంసాన్ని చూచినవారు కొనియాడారు. 


క. కర్ణునిమెయి నాలోనన । కర్ణాంతాకృష్ణ చండకాండము లధికో 
దీర్ణక్రోధంబున న । భ్యర్ణగతుం డగుచు గ్రుచ్చె నత డే పలరన్‌. 303 


ప్రతిపదార్థం: ఆలోనన= ఆలోపలనే; కర్ణాంత+ఆకృష్ణ= చెవులు తాకేటట్టు లాగబడిన; చండకాండములు= దారుణమైన 
బాణాలను; అధిక ఉదీర్ల= అత్యంతము అధికమైన; క్రోధంబునన్‌= కోపంతో; అభ్యర్ల గతుండు+అగుచున్‌= సమీపించినవాడై; 
అతండు= అర్జునుడు; కర్గ్టుడి మెయిన్‌= కర్గుడిదేహంలో; ఏపు అలరన్‌= విజృంభణం ఒప్పగా; (క్రుచ్చెన్‌= చొరబడచేశాడు. 


తాత్సర్యం: ఆ లోపలనే కిరీటి చెవులంట లాగివిడిచిన బాణాలను అత్యంతం రేగిన క్రోధంతో కర్గుడిని సమీపించి, 
ఉప్పొంగుతూ అతడి శరీరంలో నాటాడు. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. మటియు నరుండు సూతసుతు మర్మవిభేదన మాచరించిన 
న్మెు(గులు గ్రమ్మునమ్ముల వినిశ్చలదైర్యము పేర్మి నాతం డు 
కృటిక పెనంగె దాన గన లగ్గలమై వెస నమ్మహాభుజుం 
డటిముటి( జీ(కటుల్‌ గవియు నట్లుగ రోదసి నించె. దూపులన్‌. 304 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; నరుండు; సూతసుతు= కర్గుడి; మర్మ= జీవస్థానాలను; విభేదనము= చీల్చటం; 
ఆచరించినన్‌= చేయగా; అతండు= కర్గుడు; ఉక్కు= సత్తువను; అజక= పోగొట్టకొనకుండా; మెతు(యగులు (క్రమ్ము= 
కాంతులు వ్యాపింపజేసే; అమ్ములన్‌= బాణాలతో; వినిశ్చల ధైర్యము= అచంచలమైన ధైర్యముయొక్క; పేర్మిన్‌= వృద్దితో; 
పెనంగెన్‌= పోరాడాడు; దానన్‌= దానితో; కనలు= కోపం; అగ్గలమై= అతిశయించి; వెసన్‌= వెంటనే; ఆ+మహాభుజుండు= 
ఆ బాహుబలశాలి; అజీముజీ= సంభ్రమించి (త్వరపడి); చీకటుల్‌; కవియునట్టుగన్‌= వ్యాపించేటట్టుగా; రోదసి= భూమ్యాకాశాల 
మధ్య (ప్రదేశమంతా; తూపులన్‌= బాణాలతో; నించెన్‌= నిండింపచేశాడు. 


తాత్పర్యం: అంతేకాక అర్జునుడు కర్టుడి జీవస్థానాలైన మర్మాంగాలను భేదించగా, ఆ దెబ్బలకు కర్టుడు చెక్కు 
చెదరని ధైర్యంతో (ప్రజ్వలించే నిశిత శరపరంపరను ప్రయోగిస్తూ యుద్దం సాగించాడు. దానితో ఇంకా కోపం 
ఉ(గ్రమై పెరగగా, ఆ దోర్చలశాలి అర్జునుడు వెంటనే అత్యంత ఉత్సాహి అయి భూనభోంతరాలు చీకట్లు 
(క్రమ్ముకొనేటట్టు బాణాలతో నింపాడు. 


తే.  వెగడువడి చక్రరక్షకుల్‌, వెనుక దిక్కు। గాచు రథికులు€ బార్వసంగతులు. దమ్ము 
విడువ జాలక లజ్జ వో విడిచి రపుడు | గర్టువారలు వాటుట గని, విభుండు. 305 


ప్రతిపదార్థం: వెగడు+పడి= తడబాటు పొంది; చక్రరక్షకుల్‌= రథచక్రాలను కాపాడుతున్నవారు; వెనుక దిక్కు= వెనుక 
పార్యమును; కాచు= కావలికాస్తున్న; రథికులున్‌= రథ సైనికులు; పార్వసంగతులు= (ప్రక్కల ఉన్న సైనికులు; తమ్ము 
విడువజాలక= రథమందున్నవారిని విడిచిపెట్టి పోయేందుకు మనస్కరించకపోయినా; లజ్జ పోన్‌ విడిచిరి= సిగ్గు విడిచి; పరుగెత్తి 
పోసాగారు; అపుడు; కర్గువారలు= కర్లుడి మనుష్యులు; పాణఖుట= పలాయనులవటం; కని= గమనించి; విభుండు= (ప్రభువైన 
దుర్యోధనుడు. 


తాత్సర్యం: రథచక్రాలను రక్షించేవారు, వెనుక దిక్కు రక్షగా ఉండేవారు, రథానికి రెండుప్రక్కల రక్షగా ఉండేవారు- 
తమతమ స్థానాలను వదలిపోలేక, చివరకు భయపడి సిగ్గువిడిచి పారిపోయారు. ఈ విధంగా కర్గుడి సహాయకులు 
పరుగెత్తిపోవటం చూచి దుర్యోధనుడు - (తరువాతి పద్యంతో అన్వయం) 


క ఆ దిక్కువారు భీముం । డాదిగ నని సేయకుండు నన్నియతి యెడం 
దా దైన్యమొంది తప్పం । గా దని యూహింపనీని కలక కతమునన్‌. 306 


ప్రతిపదార్థం: భీముండు+ఆదిగన్‌= భీముడు మొదలుకొని; ఆ దిక్కువారు= ఆ పక్షంవారు; అని చేయకుండు= యుద్దం 
చేయరాదనే; ఆ+నియతి= ఆ కట్టడి; ఎడన్‌= పట్ట; తాన్‌= తాను; దైన్యమొంది= దిగులుపడి; తప్పన్‌+కాదని= అది 
తప్పించుకొనటానికి వీలుకానిదని; ఊహింపనీని= యోచించేందుకు వీలు కల్పించకుండా చేసిన; కల(క= దిగులు; కతమునన్‌= 


కారణంవలన. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 425 


తాత్సర్యం: (ప్రతిపక్షంలో భీముడు మొదలైనవారు యుద్దంలో పాల్గొనరాదు అన్న నియమంపట్ల దుర్యోధనుడు 
బాధపడి, ఇది తొలగించుకుందామని అనుకోవటానికి కూడా అవకాశమివ్వని మనోవ్యాకులతవల్ల, (తరువాతి 
గద్యంతో అన్వయం). 


దుర్యోధనుండు తన యోధుల నర్జునుం దలపడ. బురికొలుపుట (సం. 8-65-42) 
వ. ఇరుగెలంకుల మూ(కలం గలయం గనుంగొని యెలుంగెత్తి. 307 


ప్రతిపదార్థం: ఇరు కెలంకుల= ఉభయపక్షాల; మూ(కలన్‌= గుంపులను; కలయన్‌ కనుగొని= పరికించి చూచి; ఎలుంగెత్తి= 
ఉదాత్తస్వరంతో. 


తాత్సర్యం: ఉభయపక్షాల సైనికులను కలయచూచి గొంతెత్తి (ఇట్టా అన్నాడు). (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర “తొడరుండు పొదువుం దడేయుండు । పొడువుండు బీభత్సు. బ్రిదిలి పోనీక వెసం 
బడవైపుం డొక్కున్ముడి. । గడంగి!' యనుచు. జేయి వీచె. గౌరవనాథా!' 308 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ధృతరాష్టుడా!; తొడరుండు= ధిక్కరించండి; పొదువుండు= పైబడి క్రమ్ముకొనండి; ఏయు(డు= 
దెబ్బతీయండి; పొడువు(డు; ఒక్కుమ్మడిన్‌= కలిసికట్టుగా ఏకమైన ప్రయత్నంతో; కడంగి= సాహసం చూపి; బీభత్సుని= 
వివ్వచ్చుడిని; ప్రిదిలి పోనీక= తప్పించుకొని పోనీయకుండా; వెసన్‌= వెంటనే; పడవైవుండు= నేలపై పడేటట్టు చేయండి; 
అనుచున్‌= అంటూ; చేయి వీచెన్‌= చేయి ఆడించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు గొంతెత్తి సమరోత్సాహ దీపకాలైన (ప్రబోధవాక్యాలతో, “అర్జునుడు తప్పించుకొని పోకుండా 
పట్టండి, పొడవండి నేలపాలు చేయండి. అందరూ ఒక్కుమ్మడిగా (క్రమ్ముకోండి” అని అంటూ చేయివీచి 
(ప్రోత్సాహించాడు. 


క. విను, మత. డిమ్మెయిం బురికొలి । పిన, రథ కరి తురగ సుభటబృ్బందములు రయం 
బున నురవణించె నయ్య । ర్జును పై( దగువారు నిలిచి చూచుచు నుండన్‌. 309 


ప్రతిపదార్థం: విను= బాగా చెవియొగ్గుము; అతండు= దుర్యోధనుడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పురికొలిపినన్‌= 
కవ్వించేటట్టు చేయగా; రథ; కరి= ఏనుగులు; తురగ= గుర్రాల; సుభటబృందములు= ఆరితేరిన గట్టి సైనికుల సమూహాలు; 
రయంబునన్‌= త్వరత్వరగా; ఆ+అర్జునునిపైన్‌; తగువారు= అర్హులైనవారు; నిలిచి చూచుచున్‌; ఉండన్‌= ఉండగా; ఉరవణించెన్‌= 


విజృంభించాయి. 


తాత్సర్యం: ఇట్టా రెచ్చగొట్టగా చతురంగ బలాలు, అందరు చూస్తుండగా వెంటనే మహావేగంగా అర్జునుడిపై పడి 
చుట్టుకొన్నారు. 


వ. ఎదిరి సైన్యంబు సమరంబు దొటంగి యుండుట యెలింగి కడంగుట పాడిగా దని దొరలు దురంబునకుం 
జొరకుండిరి; గాండీవి కోదండగుణ రణన భరిత భూనభోంతరుం డగుచు వివిధ విశిఖ జ్వాలా 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలాపంబుల వేండిమి సూపిన, నేపటి వెబిచి యమ్మూకలు పటిచినం గనుంగొని యక్కురునాథుం డద్దొరల 

నుద్దేశించి. 310 
ప్రతిపదార్థం: ఎదిరి సైన్యంబు= విరోధిసేన; సమరంబు= యుద్దమును; తొజంగి= విడనాడి; ఉండుట ఎజీంగి; కడంగుట= 
పైబడి తాకుట; పాడికాదు+అని= ఉచితం కాదని; దొరలు= నాయకులు; దురంబునకున్‌= యుద్దమునకు; చొరకుండిరి= 
పూనుకొనకుండిరి; గాండీవి= అర్జునుడు(తన); కోదండగుణ= వింటి అల్లైత్రాటి; రణన= మోతతో; భరిత= నిండిన; 
భూనభోంతరుండు+అగుచున్‌= దివి భువి మధ్య(ప్రదేశం కలవాడవుతూ; వివిధ విశిఖ= పలురకాలైన బాణాల; జ్యాలాకలాపంబుల= 
నిప్పుల సమూహంతో; వేండిమి చూపినన్‌= ఉడుకు చూపగా; ఏపు అటి= ఉద్హ్రృతి అణగి; వెజచి= భయపడి; ఆ+మూ(కలు= 
ఆ సైన్యసమూహాలు; పజచినన్‌= పారిపోగా; కనుంగొని; ఆ+కురునాథుండు= ఆ దుర్యోధనుడు; ఆ+దొరలన్‌= ఆ 
సేనాపతులను; ఉద్దేశించి= వారితో ఇట్టాఅన్నాడు. 


తాత్సర్యం: పాండవసైన్యం యుద్దంమాని ఉండటం గమనించి కౌరవపక్షం యుద్దం చేయటం న్యాయం కాదని 
నాయకులు ఊరకున్నారు. అర్జునుడు గాండీవి గుణధ్వనిని భూనభోంతరాలు మోగేటట్టు చేశాడు. పలురకాలైన 
బాణాల మంటలతో వేడి పుట్టేటట్టు చేయగా ఆ మూకలు పరుగెత్తిపోయాయి. అది చూచి దుర్యోధనుడు ఆ 
రాజులతో (తరువాతి పద్యంతో అన్వయం.) 


క,  “బీరమును లావు గల్గిన | మీరందటుం గర్జు నొకని మీదన యిమ్మెం 

బోరెల్లం ద్రోచి ఫల్గును. । జేర కునికి యాయుధోపజీపుల తెఅంగే?” 311 
ప్రతిపదార్థం: బీరమును= పరాక్రమం; లావున్‌= దేహసౌష్ట్రవమిచ్చిన బలం; కల్గిన; మీరు+అందటున్‌; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా; పోరు+ఎల్లన్‌= సంపూర్ణ సమర నిర్వహణబాధ్యతను; కర్గునొకని మీందన= ఒక్క కర్టుడి తలపైననే నెట్టిపెట్టి; 
ఫల్లునున్‌= అర్జునుని; చేరకునికి= ఎదుర్కొనకుండటం; ఆయుధ= ఆయుధాలవలననే; ఉపజీవుల= (బ్రతికే మీయొక్క; తెజం 
గే?= విధానమా? (ఉచితం కాదని భావం.) 


తాత్సర్యం: పరా(క్రమం, బలం కలిగిన మీరంతా, ఈ యుద్దనిర్వహణ బాధ్యతనంతా కర్గుడొక్కడిమీదనే మోపి, 
అర్జునుడి జోలికి పోకుండా ఉండటం పోరులతోనే పొట్టపోసికొని బ్రతికే మీ బోంట్లకు తగి ఉన్నదా?” 


వ. అనిన విని, యుల్లంబుల లేని యుత్సాహంబు దెచ్చికొని వా రొక్కుమ్మడి నురవడించిన. 312 
ప్రతిపదార్థం: అనినన్‌ విని; ఉల్లంబులన్‌= మనస్సులలో; లేని; ఉత్సాహంబు; తెచ్చికొని; వారు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కపెట్టున; 
@థ (30) అ 


ఉరవడించినన్‌= పరా(క్రమించగా. 


తాత్పర్యం: అనగా విని కౌరవనీరుల మనసులలో లేని ఉత్సాహాన్ని బలవంతంగా పొందుపరచుకొని ఒక్కసారిగా 
విజృంభించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. భరిత క్రోధ మహోగ్రవృత్తి సెడముల్‌ భంజించుచున్‌, సూతుల 
నరణిం గూల్లుచు(, జాపముల్‌ నటికుచున్‌, రథ్యంబులం జంపుచున్‌, 
నరుం డాభీల పరాక్రముం డగుడు దైన్యం బంది వెన్నిచ్చి వి 
చ్చిరి వా రందటు; దివ్యసంఘము నుతించెం జూచి యవ్వీరునిన్‌. 313 


కర్ణపర్య్వము - తృతీయాశ్వాసము 427 
ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; ఆభీల= భయంకరమైన; పరాక్రముండు= పరా(క్రమవంతుడు; అగుడున్‌= కాగా; 
భరిత= పరిపూర్ణమైన; (క్రోధ= కోపంయొక్క; మహా+ఉ(గ్రవృత్తిన్‌= మహాభయంకరమైనవిధంగా; సిడముల్‌= పతాకధ్వజాలను; 
భంజించుచున్‌= విరుగగొట్టుతూ; సూతులన్‌= రథాలు నడిపేవారిని; ధరణిన్‌= నేలపై; కూల్చుచున్‌= పడగొట్టుతూ; చాపముల్‌ 
నబికుచున్‌= విల్లులు తుంటలు చేస్తూ; రథ్యంబులన్‌= తేరులు లాగే గుర్రాలను; చంపుచున్‌= చంపివేస్తూ; (ఆభీల 
పరా(క్రముడు కాగా); వారందణున్‌= విరోధి సైనికులందరు; దైన్యంబు+అంది= దీనస్థితిని పొంది; వెన్ను+ఇచ్చి= వీపు చూపి; 
విచ్చిరి= చెల్లాచెదరై పారిపోయారు; చూచి= దీనిని చూచి; దివ్య సంఘము= దేవతాగణం; ఆ+వీరున్‌= మొనగాడైన ఆ 
అర్జునుడిని; నుతించెన్‌= పొగడింది. 


తాత్సర్యం: భయంకర పరా(క్రమోపేతుడైన పార్భుడు కోపాతిరేకంతో మహాదారుణంగా విజ్బంభించి విరోధివీరుల 
పతాకాలను, సారథులను నేలపాలు చేస్తూ, గుర్రాలను, విల్లులను తునుమాడుతూ చెలరేగగా విరోధిసైన్యాలు 
దీనస్థితిలో పడి, వెనుదిరిగి చెల్లాచెదరై పరుగెత్తిపోయాయి. దీనిని చూచిన దేవతలు విజయుడిని స్తుతించారు. 


చ.  కురుపతి వెండియుం దటుమ( గోల్తల సేయర క్రమ్మటంగ నె 
వ్వరు నతిభీతి నిట్లు మనవా రెడగాం జని చూచుచుండి; ర 
ప్పరుసున నా సమిద్దరణిభాగము శూన్యత బొంద. గర్జుం డ 
న్నరు6 దలపడ్డ నప్పటి రణంబు మహాద్దుత మయ్యె భూవరా! 314 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; కురుపతి= దుర్యోధనుడు; వెండియున్‌= మరలా; తణుమన్‌= ముందుకు రండని 
త్వరపెట్టగా; అతిభీతిన్‌= మిక్కిలి భయంతో; |క్రమ్మణుంగన్‌= వెనుదిరిగి పోరు చేయటానికీ; కోల్లల= ఎదురెదురుగా నిలబడి 
చేసే యుద్దం; చేయరు+అ= చేయలేకుండిరి; ఇట్లు; మనవారు; ఎడగాన్‌+చని= దూరంగా పోయి; చూచుచుండిరి; ఆ+ 
పరుసునన్‌= ఆ విధంగా; ఆ సమిద్దరణిభాగము= ఆ యుద్ద భూభాగము; శూన్యతన్‌+ఒందన్‌= ఎవరూ లేకుండా వట్టిది కాగా; 
కర్ణుడు; ఆ+నరున్‌; తలపడ్డన్‌= ఎదుర్కొనగా; అప్పటి రణంబు= ఆ సమయంలో యుద్దం; మహాద్భుతము+అయ్యెన్‌= 
అత్యంత ఆళ్చ్ళర్యకరమైనది అయింది. 


తాత్సర్యం: దుర్యోధనుడు పరుగెత్తి వచ్చిన సైనికులను మరల ముందుకు తరుమగా, భయ(భ్రాంతులై వారందరూ 
ముఖాముఖి పోరాటానికి విముఖులై, దూరంగా పోయి జరిగే యుద్దాన్ని చూస్తూ నిలబడిపోయారు. వారి పోకతో, 
ఆ యుదభూమి వటి బయలెనది. అప్పుడు కర్తార్తునులు తలపడారు. ఆ యుదం చాలా వింత గొల్పింది. 

థి యు రా లజ యి ఠా 


చ.  శ్రమమున సోలుచుండియు. బరాక్రమసంపద సొంపు మీటి, దు 
రమ వివిధాస్తజాల తిమిరంబుల నొండొరు€ గప్పి కప్పి శౌ 
ర్యములును బాహువీర్యములు రాజుల నచ్చెరు వందణజేయ ను 
గ్రముగం బెనంగి రయ్యమరరాజతనూజుండు సూతసూనుండున్‌. 315 


ప్రతిపదార్థం: (శ్రమమునన్‌= పడిన కష్టంవలన; సోలుచుండియున్‌= తూలిపోతూ ఉండి కూడా; ఆ+అమర రాజ తనూజా. 
డున్‌= ఆ దేవేంద్ర తనయుడగు అర్జునుడు; సూతసూనుండున్‌= సారథి పుత్రుడగు కరుడు; పరాక్రమ సంపదన్‌= శౌర్య 
సమృద్ది; సొంపుమీజన్‌= అందగించగా; దుర్రమ= ఎదురులేని; వివిధ+అస్త్రజాల= నానావిధాలైన ఆయుధాల సమూహాలచే 
(కల్పించిన); తిమిరంబులన్‌= చీకట్టతో; ఒండొరులన్‌= ఒకరినొకరు; కప్పి, కప్పి; శౌర్యములును= వారి (ప్రతాపములు; 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


బాహువీర్యములున్‌= బాహుబలములు; రాజులన్‌= చూస్తున్న (ప్రభువులను; అచ్చెరువు+ఒందన్‌+చేయన్‌= ఆశ్చర్యపడేటట్టు 
చేయగా; ఉ(గముగన్‌= భయంకరంగా; పెనంగిరి= పోరాడారు. 


తాత్పర్యం: కర్ణార్డునులిరువురూ యుద్దక్లేశంతో తూలిపోతున్నప్పటికీ, శౌర్యలక్ష్మీ శోభతో అణచ శక్యంగాని నానావిధ 
ఆయుధాలప్రయోగంతో, అలముకొన్న చీకట్టతో ఒకరినొకరు కప్పివేసికొంటూ భయంకరంగా పోరాడారు. ఇది 
చూస్తూఉండిన నానారాజ్య పాలకులు వీరిద్దరు చూపుతున్న ప్రతాపానికీ, భుజబలశక్తికీ ఆశ్చర్య చకితులైనారు. 


mn 


యశ్వసేనాభిధానుం డగు నాగకుమారుండు, సర్ప్వముఖశరాకారంబుగైకొని తనయొద్ద నుండ(, దాను 
బసిండి యొటిం బెట్టి యనుదినంబును గంధపుష్పంబులు నక్షతంబుల నర్హించుచు నయ్యర్దునుమీ(దం 
బ్రయోగించువాండై యున్న యట్టి యమ్మహనీయాస్తంబు రోషావేశ వివశుం డగుచు. బుచ్చికొని, తల 
దెగవ్రేయుటకై యక్కర్ణుండు సముదీర్ణ జ్వాలాజాలంబు లంబరంబునం బర్వ( జూపటులు హాహాకారంబులు 
సేయం గార్ముకగుణంబున సంధించి తెగవాపినం గని, యారథికుచూపు కంఠంబు దక్కటికిం గాక తప్పి 
యపాంగ ప్రదేశంబు కొలంది యగుటంజేసి, యది నెపంబుగా శల్యుం డతనికి( జిత్తవైకల్యం బాపాదింపం 
దలంచి 'యీ సంధానంబు మెడ దునుముట కనుగుణంబు గాదు! నిపుణంబుగా నిరూపించి యొండుభంగి 
సంధింపు' మనిన. గర్జుండు గనలున6 గను(గవ( గెంపు గడలుకొన, నమ్మద్రపతిం జుజిచుఅం జూచి. 
316 


వ. అట్టియెడ(, దక్షకునపత్యంబై తత్పోదరుం డగు నైరావతుండు పెనిచి యుపలాలింప నుల్లసిల్లిన 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; తక్షకు అపత్యంబై= తక్షకుడి సంతానమై; తద్‌= ఆ తక్షకుడి; సోదరుండు+అగు= 
తోబుట్టువగు; ఐరావతుండు; పెనిచి= పెంచి; ఉపలాలింపన్‌= బుజ్జగించగా; ఉల్లసిల్లిన= వికాసంపొందిన; అశ్చసేన, అభిధానుండు+ 
అగు= అశ్వసేనుడనే పేరు కలవాడగు; నాగకుమారుండు; సర్పముఖ= పాముపడగవంటి; శరాకారంబు= బాణరూపాన్ని; 
కైకొని= తాల్ఫి; తనయొద్దన్‌= తనదగ్గర; ఉండన్‌= ఉండగా; తాను; (దానిని) పసిండి ఒటజన్‌= బంగారు ఒరలో; పెట్టి; 
అనుదినము= ప్రతిదినం; గంధపుష్పంబులన్‌; అక్షతంబులన్‌; అర్బించుచున్‌; ఆ+అర్జ్హునుమీ6దన్‌; (ప్రయోగించువాండై= 
ఉపయోగించాలనే సంకల్పం కలవాడై; ఉన్నన్‌= ఉండగా; అట్టి= అటువంటి; మహనీయ అస్త్రంబు= గొప్ప మంటత్రచోదిత 
బాణం; రోష ఆవేశ= రేగిన కోపపు పొంగువలన; వివశుండు+అగుచున్‌= తన వశం దప్పిన మనస్సుగల వాడౌతూ; పుచ్చికొని= 
చేపట్టి; తల తెగ వ్రేయుటకై= (అర్జునుని) తల నరికివేసేందుకు; ఆ+కర్షుండు; సముదీర్ల= మిక్కిలి గొప్పదైన; జ్యాలాజాలంబులు= 
మంటలసమూహం; అంబరమునన్‌= ఆకాశంలో; పర్వన్‌= వ్యాపించగా; చూపణులు= చూచేవారు; హాహాకారంబులు= 
బొబ్బరింతలు; చేయన్‌= చేస్తుండగా; కార్ముక గుణంబునన్‌= వింటి అల్లైత్రాడుతో; సంధించి= కలిపి; తెగవాపినన్‌= 
ఎక్కుపెట్టగా; కని= చూచి; ఆ రథికు= ఆ యోధాగ్రేసరుడైన కర్గుడి; చూపు= దృష్టి; కంఠంబు చక్కటికిన్‌= గొంతు దగ్గరకు; 
కాక తప్పి= కాకుండా తొలగిపోయి (లక్ష్యం దాటిపోయి); అపాంగ (ప్రదేశంబు= కడగంట చూపు పారే స్థలం; కొలంది 
అగుటన్‌+చేసి= వరకు ఉండటం వలన; అది నెపంబుగన్‌= అది ఒక సాకుగా; శల్యుండు; అతనికిన్‌; చిత్తవైకల్యంబు= 
మతి(భ్రమ; ఆపాదింపన్‌+తలంచి= కలిగించుటకు నిర్ణయించుకొని; ఈ సంధానంబు= బాణాన్ని వింటినారిలో అమర్చే పద్దతి; 
మెడ దునుముటకున్‌= గొంతు (త్రుంచుటకు; అనుగుణంబుకాదు= అనుకూలం కాదు; నిపుణంబుగాన్‌= నేర్పరితనంతో; 
నిరూపించి= ఏర్పరచి; ఒండు భంగిన్‌= ఇంకొక విధంగా; సంధింపుము= అమ్మును అమర్పుము; అనినన్‌; కర్గుండు; 
కనలునన్‌= కోపంతో; కనుంగవన్‌= రెండు కన్నులలో; కెంపు= ఎర్రదనం; కడలుకొనన్‌= వ్యాపించగా; ఆ+మద్రపతిన్‌= 
మధద్రదేశాధీశుడైన శల్యుడిని; చుణచుజన్‌= కరకుగా; చూచి. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 429 


తాత్సర్యం: అప్పుడు తక్షకుడి కొడుకు - అతడి సోదరుడైన ఐరావతుడు పెంచి ఉపలాలించిన అశ్య్వసేనుడు అనే 
పేరుగల నాగకుమారుడు సర్పముఖ బాణాకారంలో తన వద్ద ఉండగా, దానిని బంగారుఒరలో పెట్టి గంధపుష్పాలతో 
ప్రతిదినం పూజిస్తూ, అర్జునుడి మీద ప్రయోగించాలని దాచి ఉంచిన ఆ మహా స్తాన్ని కరుడు రోషావేశంతో చేపట్టి 
అర్జునుడి తల తెగవేయాలని లక్షించి, మంటలు చెలరేగి ఆకాశాన్ని అంటగా, చూచేవారు హాహాకారాలు చేయగా, 
వింటికి అల్లెత్రాడు సంధించి ప్రయోగించటానికి సిద్దం అయ్యాడు. అప్పుడు అతడి గురి కంఠాన్ని తప్పి క్రీగంటి 
ప్రాంతంలో తగిలేటట్లు ఉండగా గమనించి, దానిని నెపంగా చేసికొని శల్యుడు కర్గ్ళుడికి మనశ్చాంచల్యాన్ని 
కలిగించటానికి “ఈ లక్ష్యం మెడ నరకటానికి అనుగుణంగా లేదు. నేర్పరితనంతో నిరూపించి మరొకవిధంగా 
సంధించుము' అని అనగా కర్షుడు కోపంతో కన్నుల నిప్పులు రాలగా శల్యుడిని చురచుర చూచి (ఇట్టా అన్నాడు). 


క “ననుబోంటి జోదునుం గా । దని పలుకంగ నేర్పు నీకు నంత గలదె? య 
ట్లును గాక వినుము కర్ణుం । డినుమాటొక శరము దొడుగునే పరులు నగన్‌? 317 
ప్రతిపదార్థం: ననుబోంటి= నావంటి; జోదునున్‌= యుద్దవీరుడిని; కాదని= (త్రోసిపుచ్చి; పలుకంగ నేర్పు= అనగలిగిన 


సామర్థ్యం; నీకున్‌; అంతకలదె?= నీకు అంతగా ఉన్నదా?; అట్టునుగాక= అదీగాక; వినుము; పరులు= ఇతరులు; నగన్‌= 
నవ్వేటట్టు; కర్టుండు; ఇనుమాణు= రెండుసార్లు; ఒక శరము= ఒకే బాణాన్ని; తొడుగునే?= ధనుస్సుకు సంధిస్తాడా? 


తాత్సర్యం: నా వంటి యోధుడిని త్రోసిపుచ్చి మాట్లాడే సామర్థ్యం నీకు అంతగా ఉన్నదా? అదీగాక నా సంగతి 
వినుము. ఇతరులచేత నగుబాట్ల పాలయ్యేటట్టు ఈ కర్ణుడు ఒకమారు గురిపెట్టి సంధించిన బాణాన్ని మళ్ళీ గురి 
మార్చి సంధిస్తాడా? 


వ. అని పలికి, కలుషం బగుచిత్తంబుతో నెలుంగెత్తి 'ఫల్గున! ఫల్లున! పొలిసి' తంచు నేసిన. 318 


౧ 


ప్రతిపదార్థం: అని పలికి; కలుషంబగు= కలకబారిన; చిత్తంబుతోన్‌; ఎలురగెత్తి= బిగ్గరైన కంఠస్వరంతో; ఫల్లున! ఫల్లున!= 
అర్ష్జునా!; పొలిసితి(వి)= చచ్చిపోయావు; అంచున్‌= అని శకేకలేస్తూ; ఏసినన్‌= (బాణం) వేయగా. 


తాత్సర్యం: అని పలికి కోపగించిన మనస్సుతో గొంతెత్తి “అర్జునా! అర్జునా! ఈ దెబ్బతో చచ్చావు' అంటూ 
ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క  పలుదెస మంటలు ప్రబ్బంగ | నలఘుస్సురణమున నిగుడు నయ్యస్త్రంబున్‌ 
ఇ గ 
జలజాక్షుండు గని పంచాం । గుళ మాత్రము రథము ధరణి గ్రుంగ నదుముదున్‌. 319 
ప్రతిపదార్థం: పలుదెస= అన్నిదిక్కులా; మంటలు; ప్రబ్బంగన్‌= వ్యాపించగా; అలఘు= తక్కువగాని; స్పురణమునన్‌= 
ప్రకాశంతో; నిగుడు= అలముకొనే; ఆ+అస్త్రంబున్‌; జలజాక్షుండు= కమలాక్షుడు - కృష్ణుడు; కని= చూచి; పంచ 


అంగుళమా(త్రము= సరిగా అంగుళాల పరిమాణముగా; రథము; ధరణిన్‌= భూమిలో; [క్రుంగన్‌= దిగబడిపోయేటట్టు; 
అదుముడున్‌= నొక్కివేయగా. (ఈ అంగుళపు కొలత పేరు తిక్కనకాలం నాటిదే.) 


తాత్పర్యం: అన్ని దిక్కులా నిప్పులు కక్కుతూ అత్యధిక కాంతితో వ్యాపించే ఆ అస్త్రాన్ని కృష్ణుడు కనిపెట్టి, రథ 
చక్రాలను ఐదు అంగుళాల లోతుకు నేలలో (క్రుంగేటట్ల్టు అదిమాడు. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సురగరుడ ఖచర విద్యా । ధర ఖేచరు లంబరం బుదాత్తధ్వనిసం 

భరితముగ( బొగడి రమ్ముర । హరు దివ్య ప్రసవ విరచితార్దనతోడన్‌. 320 
ప్రతిపదార్థం: సుర; గరుడ; ఖచర= ఆకాశంలో సంచరించేవారు; విద్యాధర; ఖేచరులు= దేవతలు మొదలైన దివ్యులు; 
అంబరంబు= ఆకాశము; ఉదాత్త= ఘనమైన; ధ్వని= ధ్వనితో; సంభరితముగన్‌= నిండిపోయేటట్టు; ఆ+మురహరున్‌= ఆ 
మురసంహారుడైన కృష్ణుడిని; దివ్యప్రసవ= స్వర్గ పుష్పాలచేత; విరచిత= కావించబడిన; అర్బనతోడన్‌= పూజావిధానంతో; 
పొగడిరి= స్తోత్రం చేశారు. 


తాత్సర్యం: స్వర్గ, ఆకాశ చరులైన వివిధ దేవతాగణాలవారు, శ్రీకృష్ణుడిని స్వర్గ తరు పుష్పాలతో పూజించి, సోత్ర 
ధ్వని గగనతలం నిండేటట్టు (ప్రశంసించారు. 


సర్పముఖ శరంబున నర్జునుకిరీటంబు భూమిపై. బడుట (సం. 8-66-11) 


మ. కురువంశోత్తమ! వారిదిక్కు ప్రజ సంక్షోభింప నప్పాంప తూ 

పు రయం బుగ్రము గాంగ బి ట్టడరి, దంభోళిప్రభగ్న క్షమా 

ధర శృంగాకృతిగా హరించె బహురత్నస్పీత రశ్శిచ్చటా 

స్పురితం బైన కిరీటమున్‌ విజయునొప్పుం దేజముం గుందంగన్‌. 321 
ప్రతిపదార్థం: కురువంశోత్తమ!= కురువంశ్రేష్టా! వారి దిక్కుప్రజ= పాండవపక్షమందున్న జనం; సంక్షోభింపన్‌= తల్లడిల్లగా; 
ఆ+పాయతూపు= ఆ నాగాస్త్రం; రయంబు= వేగం; ఉగ్రము కాంగన్‌= తీక్ష్‌ణముకాగా; బిట్టు= అధికంగా; అడరి= వ్యాపించి; 
దంభోళి= వజ్రాయుధంచేత; 'ప్రభగ్న= ఎక్కువగా ఖండించబడిన; క్షమాధర= పర్వత; శృంగాకృతిగాన్‌= శిఖరరూపంతో ఉన్న; 
విజయు= అర్జునుడి; ఒప్పున్‌= అందమైన తీరు; తేజమున్‌= కాంతి; కుంద(గన్‌= క్షీణించిపోయేటట్టు; బహురత్న= నానావిధ 
రత్నాలచేతను; స్ఫీత= అధికమైన; రశ్శ్మి= కాంతి; ఛటా= పుంజముచేత; స్ఫురితంబు+ఐన= దీపించే; కిరీటమున్‌; హరించెన్‌= 
తొలగించింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! కరుడు ప్రయోగించిన ఆ నాగాస్త్రం పాండవపక్షంవారిని తల్లడిల్లచేసి, పుంజుకొన్న 
వేగం భయంకరంకాగా, బహువిధరత్నాల బహుళ కాంతులతో (ప్రకాశించే పార్గుని కిరీటాన్ని - అతని అందమైన 
తీరు, తేజస్సు (క్రుంగేటట్టుగ, వజ్రాయుధం పర్వతశిఖరాన్ని పడగొట్టినట్టు పడగొట్టింది. 

౧ యు టా అ 


విశేషం: ఉపమానంయొక్క సొంపు, పదబంధ గాంభీర్యం, ప్రాణప్రదమైన దృశ్యవర్లన ఈ పద్యానికి మెరుగులు. తిక్కన 
కవితాశిల్ప భూరిమందిరంలో ఇట్టి పద్యాలు రత్నఖచిత కీర్తిస్తంభాలు. అలంకారం: ఉపమ. 


తే. జనులు విహ్వలు లగునట్టి ఘనరవంబు । దిశలయందు నాకసమున దీటుకొనంగం 
గర్జు. డట్లు భేదించె దిక్సతులచేత । నైనం జెడని కిరీట మయ్యహిశరమున. 322 


ప్రతిపదార్థం: జనులు; విహ్యలులు అగునట్టి= భయంచేత మనస్సులు చలించినవారు అగునట్టు చేసిన; ఘనరవంబు= 
మేఘఘర్ణనతో సమానమైన ఆ శబ్దం; దిశలందున్‌= ఎనిమిది దిక్కులందు; ఆకసమునన్‌= ఆకాశంలో; దీటుకొనంగన్‌= 
అలముకొనగా; దికృతులచేతనైన= దిక్సాలకులచేతకూడా; చెడని= చెడగొట్టబడరాని; కిరీటము; ఆ+అహిశరంబునన్‌= ఆ 
నాగాస్త్రంచేత; కర్గుండు; అట్టు= సై విధంగా; భేదించెన్‌= పడగొట్టాడు. 


(= 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 431 


తాత్సర్యం: ఆ నాగాస్త్రం పుట్టించిన బెట్టిదమైన మేఘగర్దనవంటి ఆ శబ్దం ప్రజలను భయభ్రాంతులను చేసి 
భూనభోంతరాళాల్లో నిండింది. దిక్సాలకులకు కూడా చెరుప సాధ్యపడని ఆ కిరీటాన్ని నాగాస్త్రంతో కర్షుడు 
సులభంగా పడగొట్టాడు. 


కు సురపతి తపంబు సేసిన । బరమేష్టి ప్రియంబు( బొంది, బహుమానపుర 

స్సరముగ నిచ్చినయది య । క్కిరీట మరిభీషణత్వ కీర్తిదము నృపా! 323 
ప్రతిపదార్థం: నృపా!= రాజా!; సురపతి= దేవేంద్రుడు; తపంబు= తపస్సు; చేసినన్‌= చేయగా; పరమేష్టి= (బ్రహ్మ; ప్రియంబునాంది= 
ప్రీతుడై; బహుమాన పురస్ఫరముగన్‌= ఆదరించి సగౌరవంగా ఇచ్చే పారితోషికంగా; ఇచ్చినది; ఆ+కిరీటము; (అది) అరిభీషణత్వ= 
శత్రువులకు భయాన్ని కలిగిస్తూ; కీర్తిదము= కీర్తిని ఇచ్చేది. 


తాత్సర్యం: (ప్రభూ! దేవేంద్రుడు చేసిన తపస్సుకు (బ్రహ్మ మెచ్చి గౌరవపురస్కారంగా, బహూకరించింది ఆ 
కిరీటం. అది కీర్తిని చేకూర్చేదే కాక శత్రువులను భయపెట్టి తరుమగాట్టేది. 


ఆ. వనధివాసులగు నివాత కవచులను | దనుజు లాపురందరున కజయ్యు 
లైన, నతడు వనుప నర్హును డోర్డిన । మెచ్చి యక్కిరీట మిచ్చె నధిప! 324 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వనధి= సముద్రమున; వాసులు+అగు= నివసించే; నివాతకవచులు; అను; దనుజులు= 
రాక్షసులు; ఆ పురందరునకున్‌= ఆ ఇంద్రుడికి; అజయ్యులు= జయింప సాధ్యంగానివారు; ఐనన్‌= కాగా; అత(డు= 
ఇంద్రుడు; పనుపన్‌= పంపగా; (పనిపెట్టగా); అర్జ్హునుండు; ఓర్చినన్‌= ఆ రాక్షసులను ఓడించగా; మెచ్చి= ఆమోదంతో పొగడి; 
ఆ కిరీటము+ఇచ్చెన్‌= అర్జునుడికి ఆ కిరీటం ఇచ్చాడు. (ఇట్టి చరిత్రగల కిరీటాన్ని ధరించినవాడగుటచే ఆ పార్టుడు 'కిరీటి' 
పేర (ప్రఖ్యాతుడయ్యాడు.) 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! సముద్రంలో నివసించే నివాతకవచులనే రాక్షసులు ఇంద్రుడికి అణచటానికి 
సాధ్యం కాని వారు కాగా, ఇంద్రుడు పంపగా వెళ్ళి అర్జునుడు వారిని అణిచివేశాడు. అందుకు మెచ్చి ఇంద్రుడు 
ఆ కిరీటాన్ని అర్జునుడి కిచ్చాడు. 


చ. వినుము నరేంద్ర! చూడ విన విస్మయ మిట్టిది పాపరమ్ము వా 
త నెగయు ఘోర రూప భయద ప్రథమాన విషాగ్ని జిహ్వికల్‌ 
దనికినం బెల్బ మండుచు నిలాస్టలి డొల్లె నినుండు పశ్చిమాం 
బునిధి నితాంతద్భశ్యరుచి పొల్పెసంగం బడుభంగి దో(పంగన్‌. 325 


ప్రతిపదార్థం: వినుము; నరేంద్ర!= ఓ రాజా!; ఇట్టిది= ఈ విధమైనది; చూడన్‌ వినన్‌= చూచుటకు, వినుటకు; విస్మయము= 
ఆశ్చర్యం; ఇనుండు= సూర్యుడు; పశ్చిమ+అంబునిధిన్‌= పడమటి సముద్రంలో; నితాంత= ఎడతెగని; దృశ్యరుచి= దర్శనకాంతి; 
పొల్పు+ఎసంగన్‌= అందం అతిశయించేటట్టుగా; పడుభంగిన్‌= (క్రుంకేవిధాన్ని; తోయంగన్‌= జ్ఞప్తికి తెస్తుండగా; పాపరమ్ము= 
కర్షుడు ప్రయోగించిన ఆ నాగాస్త్రం; వాత= నోటినుండి వెడలెడు; ఘోరరూప= భయంకరాకృతితో; ప్రథమాన= పెరిగిపోతున్న; 
విష+అగ్ని= విషమనే అగ్నితో కూడుకొన్న; జిహ్వికల్‌= నాలుకలు; తనికినన్‌= మండి మెరయుటను; పెల్చన్‌= అధికంగా; 
మండుచున్‌= (ప్రజ్వలిస్తూ; ఇలాస్ట్రలిన్‌= భూభాగంపై; డొల్లెన్‌= పడి దొర్లింది. 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సూర్యుడు నిరంతరాయమైన తన దర్శనకాంతి అతిశయించి అందగించే విధంగా పడమటి సముద్రంలో 
క్రుంకేరీతిని మనస్సుకు తెస్తూ ఆ నాగాస్త్రం, నోటినుండి వెలువడుతున్న విషపూర్మమైన నిప్పు నాలుకలు అనుక్షణం 
వృద్దిపొందుతూ అంటుకొన్నందున పెల్లెగసి మంటలు (క్రక్కుతూ నేలపై పడింది. 


విశేషం: అలంకారం: ఉపమ. 
వ. అప్పుడు. 326 
తాత్పర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  శృంగములేని నీలగిరి చెల్వునం గ్రీడి కిరీటహీనుం డ 

య్యుం గనుపట్టి వెల్లతల యొల్లియ మౌళి దృఢంబుగా నమ 

ర్దెం గురునాథ! పూర్ణశశి చెన్నున( బూర్వమహీధరంబు కాం 

తిం గడచన్నయందము ప్రతీతము గాగ నటించు చాడ్పునన్‌. 327 
ప్రతిపదార్థం: కురునాథ= ధృతరా|ష్టా!; క్రీడి= అర్జునుడు; కిరీటహీను(డు+అయ్యున్‌= కిరీటంలేనివాడై కూడా; శృంగము 
లేని= శిఖరంలేని; నీలగిరి= నల్లకొండ; చెల్వునన్‌= అందంతో; కనుపట్టెన్‌= కనుపడినాడు; (ఈ దృశ్యాన్ని మంచి ఉపమానంతో 
ప్రాణంపోసి, కవి మన కనుల ఎదుట నిలబెట్టుతున్నాడు); పూర్ణశశి= నిండుచంద్రునియొక్క; చెన్నునన్‌= అందంతో; 
పూర్వమహీధరంబు= తూర్పుకొండ; కాంతిన్‌= (ప్రకాశంతో; కడచన్న అందము= అతిశయించిన అందము; (ప్రతీతము 
కా(గన్‌= |ప్రసిద్దికెక్కేటట్టుగ; నటించు= అనుకరించే; చాడ్పునన్‌= విధంగా; వెల్లతల ఒల్లియ= తెల్లని తలపాగాను; మౌళిన్‌= 
శిరస్సుపై; దృఢంబుగాన్‌= గట్టిగా; అమర్చెన్‌= సమకూర్చాడు. 


తాత్సర్యం: ఇట్లు కిరీటి, కిరీటం లేనివాడైనా శిఖరంలేని నల్లకొండవలె శోభిల్లాడు. పూర్ణచంద్రబింబకాంతితో 
పూర్వాద్రికాంతి అతిశయిల్లే అందంతో ప్రసిద్ధం కావటాన్ని అనుకరిస్తున్న విధంగా, తెల్లని తలపాగాను తలకు 
గట్టిగా చుట్టుకొన్నాడు. 


వ. అట్లు రాధేయకర ప్రముక్తంబై కిరీటంబు నిర్ణహించి నేలం గలసిన యమ్మహోరగంబు గ్రమ్మణం గవిసినం 
గని, కమలనాభుండు గవ్వడితో “మనమీద మగుడ నిమ్మహాసర్పంబు సనుదెంచు చున్నయది' యనిన 
నతం 'డిది యెక్కడి పా? మిట్లు వచ్చుటకు గతం బేమి?' యని యడిగిన “దీని నెటుంగవే? ఖాండవం 
బేర్షునప్పుడు దనతల్లిని రక్షించుకొని యనలంబునకు€ దప్పిపోవం, బోవ నీక, నీ వేసిన నన్నాగాంగన 
మృతిం బొందె; నప్పగ వాటించికొని కర్ణుకడ నమ్మెయి నున్న యశ్వసేనాభిధాన భుజంగంబు.” 328 


ప్రతిపదార్థం: అట్టు; రాధేయ; కరప్రముక్తంబు+ఐ= చేతినుండి వదలబడినదై; కిరీటంబున్‌= ఆ కిరీటాన్ని; నిర్హహించి= బాగా 
కాల్ఫివేసి; నేలన్‌+కలిసిన= భూమిపాలైన; ఆ+మహా+ఉరగంబు= ఆ గొప్పపాము; క్రమ్మజన్‌= వెనుదిరిగి మరల; కవిసినన్‌= 
పైబడగా; చూచి; కమలనాభుండు; కవ్వడితో; మనమీందన్‌; మగుడన్‌= మరల; ఈ+మహాసర్పంబు= ఈ పెద్దపాము; 
చనుదెంచుచున్న+అది; అనినన్‌; అతండు= అర్జునుడు; ఇది ఎక్కడి పాము?; ఇట్టు వచ్చుటకు; కతంబు+ఏమి?= కారణమేమి?; 
అని అడిగినన్‌; దీనిన్‌ ఎజుంగవే?; ఖాండవంబు= ఖాండవవనాన్ని; ఏర్చునపుడు= కాల్చేటపుడు; తన తల్లిని రక్షించుకొని; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 433 


అనలంబునకున్‌= నిప్పునుండి; తప్పిపోవన్‌= తప్పించుకొని పోబోతుండగా; పోవనీక; నీవు ఏసినన్‌= నీవు ప్రయోగించగా; ఆ 
నాగాంగన= ఆ ఆడపాము; మృతిబొందెన్‌; ఆ+పగ= ఆ ద్వేషాన్ని (కసిని); పాటించికొని= పాటించుకొని; కర్షుకడన్‌; 
ఆ+మెయిన్‌= ఆ (ప్రకారంగా; ఉన్న= చేరి ఉన్నటువంటి; అశ్వసేన; అభిధాన= అనుపేరుగల; భుజంగంబు= పాము (అది). 


తాత్సర్యం: అట్లా రాధేయుడు ప్రయోగించిన నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని దహించి నేల కలిసి తిరిగి రాగా, 
చూచి, కృష్ణుడు అర్జునుడితో మనమీద మరల ఈ మహాస్రం వస్తున్నది' అనగా, అతడు “ఇది ఎక్కడిపాము? ఇట్లా 
G2 జ =] అం ౧ 
రావటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. “ఇది నీకు తెలియదా? ఖాండవవనం దహించేటప్పుడు తన తల్లిని 
రక్షించుకొని అగ్నినుండి తప్పుకొనిపోతుండగా నీవు ఆ నాగాంగనను పోనీయక బాణంతో కొట్టగా ఆమె చనిపోయింది. 
అప్పటినుండి నీ మీద పగపట్టి' నాగాస్త్రంగా కర్షుడివద్ద ఈ విధంగా ఉన్న అశ్వసేనుడనే పాము ఇది. 


తే. ‘ఆతం దేయం గిరీటంబు నపహరించి । దాన గోపంబు వోవక తాన కడగి 

నిన్ను. బరిమార్ప( గడణగెడు' నన్న నెలి(గి । యాటు పటుభల్లముల. దునుమాడె నతడు. 329 
ప్రతిపదార్థం: ఆత(డు= కర్ణుడు; ఏయన్‌= ప్రయోగించగా; కిరీటంబున్‌; అపహరించి= దొంగిలించి; దానన్‌= దానితో; 
కోపంబు పోవక= కసి తీరక; తాన= స్వయంగా తానే; కడంగి= ప్రయత్నించి; నిన్నున్‌; పరిమార్చన్‌= చంపుటకు; కడలౌడున్‌= 
సాహసిస్తున్నది; అన్నన్‌= అనగా; ఎటీంగి= తెలిసికొని; ఆరు; పటుభల్లములతోన్‌= గట్టి బాణాలతోన్‌; అతండు= అర్జునుడు; 
తునుమాడెన్‌= (దానిని) ముక్కలుచేశాడు. 


తాత్పర్యం: ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని పడగొట్టి, ఆక్రోశం తీరక, స్వయంగా తానే అర్జునుడిని చంపటానికి 
ఉద్యుక్తమయిందని విని, కిరీటి ఆరు పటుబాణాలు ప్రయోగించి ముక్కలు చేశాడు. 


వ. అత్రెటింగున. 330 
తాత్సర్యం: ఆ (ప్రకారంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. ఉరగంబుందునిమి, వే మరలి కర్టునిమీందం | బదియు( బండ్రెండును బటుశరములు 
నిగిడించి యుజ్ఞ్వలంబగు దొడ్డనారసం । బేసిన, నది రుధిరాసవంబు 
పానంబు సేయుచు మే నుచ్చి చనిన, దం । డాహతం బైన మహాహివోలె 
నా సూతనందను( డత్యుదగ్రుం డయ్యు । నంతకుమును పాపరమ్ము చేత 


తే.  నర్జును(డు సావమికి వెటి(గంది యాత । డటులు గెరలి పండ్రెండువాలమ్ము లేసి 
పద్మనాభుని నొప్పించి, పార్టు నొకటి । కొటితగా నూరు శరముల నుటిక నొంచె. 331 


ప్రతిపదార్థం: ఉరగంబున్‌= పామును; తునిమి= ముక్కలు చేసి; వే= వెంటనే; మరలి= కర్గుడివైపు తిరిగి; కర్షుడిమీందన్‌; 
పదియు పం(డైెండును; పటుశరంబులు= పటిష్టమైన తూపులు; నిగిడించి= ప్రయోగించి; ఉజ్జలంబు+అగు= ప్రకాశించే; దొడ్డ 
నారసంబు= పెద్ద బాణం; ఏసినన్‌; అది; రుధిర ఆసవంబు= నెత్తుటి తేనెను; పానంబు చేయుచున్‌= (త్రాగుతూ; మేనున్‌= 
కర్షుడి శరీరమును; ఉచ్చి చనినన్‌= చీల్చుకొని బయటపడగా; దండాహతంబు+ఐన= కర్రచేత దెబ్బతిన్న; మహా అహివోలెన్‌= 
పెద్దపామువలె; ఆ సూతనందనుండు; అతి ఉద(గుండు+ఐ= మిక్కిలి భయోత్సాది అగుచు; అంతకుమును= అంతకుముందు; 
అర్జునుండు; పాపరమ్ముచేతన్‌= నాగబాణంచేత; చావమికిన్‌= చచ్చిపోనందుకు; వెజంగంది= ఆశ్చర్యపడినవాడై; అతండు= 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణుడు; అటులు= ఆ విధంగా; కెరలి= చెలరేగి; పం[డైండు; వాలమ్ములు= వాడి పొడవైన బాణాలు; ఏసి= (ప్రయోగించి; 
పద్మనాభునిన్‌; నొప్పించెన్‌= బాధించాడు; పార్టున్‌= అర్జునుడిని; ఒకటి కొజంతగాన్‌= ఒకటి తక్కువగా; నూజుశరములన్‌= 
నూరుబాణాలతో; ఉజక= అవలీలగా; నొంచెన్‌= బాధించాడు. 


తాత్పర్యం: కర్ణుడు విసరిన నాగ్గాస్తాన్ని పార్టుడు ముక్కలు చేసి, కర్షుడివైపు తిరిగి ఆయన ఒంటినిండా పది 
పన్నెండు గట్టి బాణాలు విసిరాడు. వెంటనే కాంతులు చిమ్మే ఒక పెద్ద బాణం వేశాడు. ఆ దారుణశస్త్రం కర్గుడి 
నెత్తురును తేనెవలె త్రాగి, శరీరంగుండా దూసుకొనిపోయింది. దీనితో కర్టుడు కర్రదెబ్బ తిని బుసపెడుతూ రేగిన 
పెద్దపాము మాదిరి కోపోద్దీపితుడయ్యాడు. తన నాగాస్త్రంవలన అర్జునుడు చావలేదని తెలిసికొని ఆశ్చర్యపడి, 
పొడవు వాడిగల పన్నెండు బాణాలతో ఆ పద్మనాభుడిని నొప్పించాడు. ఒకటి తక్కువ నూరమ్ములతో పార్గుడిని 


బాధించాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క వెండియు బలువిడి నయ్యా । ఖండలసుతు నురము గ్రూరకాండంబుల నొం 

డొండ కడు నొవ్వనేసి, య । తం డుబ్టున నార్జె గగనతల మద్రువంగన్‌. 332 
ప్రతిపదార్థం: వెండియున్‌= మరల; బలువిడిన్‌= పరాక్రమంతో; ఆఖండలసుతు= పర్వతాలను భేదించిన ఇంద్రుడి కుమారుడైన 
అర్జునుడియొక్క; ఉరము= రొమ్ము; (క్రూరకాండములన్‌= భయంకరాలైన బాణాలచేత; ఒండొండ= (క్రమంగా; కడు నొవ్వన్‌+ 
ఏసి= మిక్కిలి బాధించి; అతండు= కర్గుడు; గగనతలము= ఆకాశ(ప్రదేశం; అద్రువంగన్‌= కంపించేటట్లు; ఉబ్బునన్‌= 
సంతోషంతో; ఆర్బెన్‌= కేకలు వేశాడు. 


తాత్సర్యం: సత్తువ చేకూర్చుకొని, అర్జునుడి ఎదను భీకర నారాచాలతో బాధపెట్టి, ఆకాశమంతా అదిరిపోయేటట్లు 
సంతోషాతిశయంతో కర్గుడు కేకలు వేశాడు. 


తే.  ఆర్హి పెలుచ నట్టహాసంబు సేసిన । నలిగి యతండు భల్లముల దదీయ 

భూరికంకటంబు పాలు పటి నటికి, యు । ల్లసిత మకుటకుండలములు డులిచె. 333 
ప్రతిపదార్థం: ఆర్బి= ఇట్టు పెద్దగా అరిచి; పెలుచన్‌= గట్టిగా; అట్టహాసంబు= పెద్దనవ్వు; చేసినన్‌; అలిగి= కోపగించుకొని; 
అతండు= అర్జునుడు; భల్లములన్‌= బాణాలతో; తదీయ= కర్ణుడికి చెందిన; భూరికంకటంబు= పెద్ద కవచాన్ని; పొలుపు 
అజన్‌= అతిశయం పోకారేటట్టు; నజకి; ఉల్లసిత= (ప్రకాశమానమైన; మకుట, కుండలంబులు= కిరీటాన్ని, చెవిపోగులను; 
డులిచెన్‌= ఊడిపడేటట్టు కొట్టాడు. 


తాత్సర్యం: ఇట్లా కర్షుడు వీరవిహారంగా, అట్టహాసం చేయగా, కిరీటి కుపితుడై, అతడి కవచాన్ని రూపులేకుండా 
ఖండించి, ప్రకాశించే అతడి కిరీటాన్ని, చెవిపోగులను (అంటుజోడును) నేలరాల్పాడు. 


విశేషం: సహజకవచము, కర్ష కుండలాలతో పుట్టినందువల్లనే కర్టుడనే నామం వచ్చిందని (ప్రతీతి. ఈ వంటబుట్టిన వాటిని 
ఇంతకుముందే కోసి దానం చేసి ప్రాణాపాయం నెత్తికి తెచ్చుకొన్నాడని పెద్దల వచనం. భారతం కూడా ఇట్టే నుడువుతున్నది. 
ఇవి పట్టుకొన్న కవచకుండలాలు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 435 
వ. డులిచిన నబ్బలుమగండు. 334 


తాత్పర్యం: అట్లా నేలపై రాల్బగా ఆ వీరుడైన కర్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క _ శిరమున గర్హంబుల నె । త్తు రొలుక బరిమేనితోడం దూలక బాహు 
స్పురణంబు మెజియ సాయక । పరంపరలు నరునిమీ(ద( బఅపెం బెలుచన్‌. 335 


ప్రతిపదార్థం: శిరమునన్‌= తలమీద; కర్షంబులన్‌= చెవులలో; నెత్తురు ఒలుకన్‌= నెత్తురు కారుతుండగా; బరిమేనుతోడన్‌= 
కవచము కిరీట కుండలాలులేని శరీరంతో; తూలక= తూలిపడిపోకుండా; బాహు స్పురణంబు= బలప్రకాశనం; మెజయన్‌= 
తళతళలాడగా; నరునిమీందన్‌; సాయక పరంపరను= బాణాల వరుసను; పెలుచన్‌= తీవ్రంగా; పజపెన్‌= నింపాడు. 


తాత్సర్యం: అర్జునుడి దెబ్బలకు కర్షుడు తల, చెవులనుండి నెత్తురు కారుతుండగా తొనకక, కవచము, కిరీట 
కుండలాలు లేని శరీరంతో తూలి పడిపోకుండా తన బాహు పరాక్రమ దీప్తిని వ్యాపింపజేస్తూ, అమ్ములను వరుసలు 
వరుసలుగా అర్జునుడి మీద ప్రయోగించాడు. 


తే. వాని. దునుమాడి యాపాండుసూనుం డలఘు । శరచతుశ్శతిం బొదివి నెత్తురులు మేన 
బటిప గైరిక నిర్ణరప్రకర శోభి । తాచలము వోలి పొలిచె నయ్యంగరాజు. 336 


ప్రతిపదార్థం: ఆ+పాండుసూనుండు= ఆ పాండురాజు కొడుకు - అర్జునుడు; వానిన్‌= వాటిని; తునుమాడి= విరుగగొట్టి; 
అలఘు= గట్టి; శరచతుళ్ళతిన్‌= నాలుగువందల బాణాలతో; పొదివి= (ఆయనను) కప్పి; నెత్తురులు; మేనన్‌= ఒంటిమీద; 
పణుపన్‌= వ్యాపింపజేయగా; ఆ+అంగరాజు= ఆ అంగదేశాధీశుడైన కర్టుడు; గైరిక= గిరికొండ చాలుకు సంబంధించిన 
(కొండరాళ్ళ వన్నెలతో కనబడే); నిర్జర (ప్రకర= సెలయేళ్ళ సమూహంచేత; శోభిత= ఒప్పారే; అచలము పోలి= కొండవలె; 
పొలిచెన్‌= చెలువొందాడు. 


తాత్సర్యం: కర్షుడేసిన బాణాలను అర్జునుడు విరుగగొట్టి, గట్టి నన్నూరు బాణాలను విసరి, ఆ కర్ణుడి శరీరమంతా 
రక్తం పారేటట్టు చేశాడు. అప్పుడు రక్తసిక్త దేహుడైన ఆ వీరుడు, ఎర్రని పర్వత ధాతువులవర్లంతో సొంపుమీరే 
కొండవాగులతో శోభిల్లే చలించని పర్వతంవలె అందగించాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉ. అమ్మెయి నుగ్రు(డై మటియు నర్జును( డుజ్జ్వలవత్సదంతకాం 

డమ్ములు పెక్కు సత్వర దృఢస్స్పురణం బలరంగ నేసి, ర 

థ్యమ్ముల సూతు( గేతనము నాతనితేరును గూడ గప్పె మే 

ఘమ్ముల గ్రమ్మి భూధరము గప్పినభంగి. దలంప( బట్టుగన్‌. 337 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అర్జునుండు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఉగ్రుండై= భయం కొల్పువాడై; పట్టుగన్‌= 


పట్టుదలతో; ఉజ్జ్వలవత్‌= జ్వలిస్తున్న; సదంతకాండంబు= ఆవు దూడ దంతంవలె కూచి అయిన బాణాలను; పెక్కు= 
పెక్కింటిని; సత్వర= వేగవంతమైన; దృఢస్సురణంబు= బలమైన పూనిక; అలరంగన్‌= ఒప్పగా; ఏసి= ప్రయోగించి; రథ్యంబులన్‌= 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 

గుర్రాలను; సూతున్‌= సారథిని; కేతనమున్‌= పతాకాన్ని; ఆతని; తేరును గూడన్‌= రథాన్ని కూడా; మేఘంబులు= మబ్బులు; 
క్రమ్మి= చుట్టుకుని; భూధరమున్‌= పర్వతాన్ని; కప్పిన భంగిన్‌= మూసిపెట్టినవిధాన్ని; తలంపన్‌= మనసుకు వచ్చేటట్టు, 
కప్పెన్‌= కప్పాడు. 


తాత్సర్యం: ఇంకా అర్జునుడు ఆ విధంగా కోపోద్దీపితుడై, తళతళలాడే ఆవుదూడ దంతాలవలె ఉండే చాలా 
బాణాలను వేగం, బిగువు చూపుతూ పట్టుదలతో విసరాడు. వీటితో కర్గుడి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని, రథాన్ని 
కూడ మబ్బులు (క్రమ్మి కొండ శిఖరాన్ని కప్పివేసిన విధం మనస్సులో తోచేటట్లు కప్పివేశాడు. 


విశేషం: అలంకారం: ఉపమ. 


వ. ఇ వ్విధంబున విక్రమ కుతూహలియై విజృంభించె నప్పుడు. 338 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ రీతిగా; విక్రమకుతూహలి+ఐ= తన (ప్రతాపాన్ని (ప్రదర్శించాలన్న గట్టి అపేక్షకలవాడై; 
విజృంభించెన్‌; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ రీతిగా పరాక్రమ (ప్రదర్శనంలో ఆసక్తి కలవాడై విజృంభించాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఉ. నెత్తుట(దో(గి మేను కమనీయరుచిం గొమరార, బాణసం 

పత్తి యుదగ్రతన్‌ మెజియ, భాస్వరు(డై యరదంబుమీంద భూ 

పోత్తమ! కర్టు. డొప్పె నరుణోజ్జ్వలమండల కాంతిపూరము 

న్మొత్తపు దీప్తులుం దగ నినుం డపరాద్రి వెలుంగుచాడునన్‌. 339 
ప్రతిపదార్థం: భూప+ఉత్తమా!= రాజశ్రేష్టా! (ధృతరాష్ట్ర మహారాజా!); నెత్తుటన్‌= నెత్తుటితో; తోంగి= తడిసి; మేను= శరీరం; 
కమనీయ= మనోహరమైన; రుచిన్‌= కాంతితో; కొమరార= అందంగా అగుపించగా; బాణ= బాణాలయొక్క; సంపత్తి= 
సంపద; ఉద(గ్రతన్‌= భీకరత్వంతో; మెజయ= (ప్రకాశించగా; అరుణ+ఉత్‌+జ్వల= ఎరుపురంగుచేత మిక్కిలి కాంతిమంతమైన; 
మండల= (ప్రదేశమునందలి; కాంతి పూరమున్‌= కాంతి ప్రవాహము; మొత్తపు, దీప్తులున్‌= అన్ని కాంతులు; తగన్‌= ఒప్పుగా; 
ఇనుండు= సూర్యుడు; అపర+అద్రి= (తాను) అస్తమించే కొండమీద; వెలుంగు, చాడ్పునన్‌= వెలిగే విధంగా; కర్ణుడు; 
భాస్వరుడు+ఐ= వెలుగుతూ ఉన్నవాడై; అరదంబు మీద= రథం మీద; ఒప్పెన్‌= తగువిధంగా ఉన్నాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! నెత్తుటితో తడిసిన శరీరం చూడముచ్చటైన కాంతితో శోభిల్లగా, బాణసంపద 
భయంకరంగా (ప్రకాశించగా - ఎగ్రగా మిక్కిలి కాంతిమంతమైన మండలమందలి కాంతిప్రవాహము, అన్ని 
కాంతులు అలరారగా, అస్తాద్రిమీద వెలిగే సూర్యుడివలె కర్గుడు వెలుగుతూ తన రథంమీద తగువిధంగా ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. అనతికాలంలో వీరమరణం చెందనున్న కర్ణుడిని అస్తమించే సూర్యుడితో పోల్చటం సముచితం. 


వ. ఇట్లు సూతనందనుండు నొచ్చియు. బొలివోనిబంటుతనంబున జంట మెటుంగులు చదలం బర6గ శరంబు 
లడరించుచు, బహుబాణంబులు రేణువులుగా6 జేయుచుండ సవ్యసాచి దివ్యాస్త్ర విలాసంబు భాసమానం 
బయ్యె నయ్యవసరంబున( గాలుం డదృశ్యాకారంబున. 340 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 437 


ప్రతిపదార్థం: ఇట్టు= పైన చెప్పిన రీతిగా; సూతనందనుండు= కర్టుడు; నొచ్చియున్‌= బాధితుడయ్యు; పొలివోని= తరుగని; 
బంటుతనంబునన్‌= శౌర్యంతో; జంటమెణుంగులు= రెండేసిగా కలసిన కాంతులు; చదలన్‌= ఆకాశంలో; పరంగన్‌= 
వ్యాపించేటట్టు; శరంబులు; అడరించుచున్‌= ప్రయోగం చేస్తూ; బహుబాణంబులు; రేణువులుగాన్‌= దుమ్ము దుమ్ముగా; 
చేయుచుండన్‌; సవ్యసాచి= రెండు చేతుల బాణప్రయోగం చేసే అర్జునుడి; దివ్యాస్త్ర= దేవదత్తమైన అస్త్రముల; విలాసంబు= 
సౌందర్యవికాసం; భాసమానము+అయ్యెన్‌= 'ప్రకటితమై చెలువొందింది. (అర్జునుడు ఎదురు (ప్రయోగం చేస్తున్నాడు); ఆ+ 
అవసరంబునన్‌= ఆ సమయంలో; కాలుండు= యముడు; అదృశ్య+ఆకారంబునన్‌= కంటికి కనపడని రూపంలో. 


తాత్పర్యం: ఈవిధంగా కర్షుడు బాధపొంది కూడా మొక్కవోని పరాక్రమంతో జంటమెరుపులు ఆకాశంలో 
వ్యాపించగా బాణాలు వేస్తూ, అనేకబాణాలను పొడిపొడిగా చేస్తూ ఉండగా, అర్జునుని దివ్యబాణాల విలాసం 
ప్రకాశించింది. ఆ సమయంలో యముడు అదృశ్యమైన ఆకారంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


బ్రాహ్మణశాపంబున( గర్గురథచ క్రంబు భూమిం[గ్రుంగుట (సం. 8-66-42) 


క. “'భూసురశాపంబున నిదె । యీ సూతజు రథము చక్ర మిల. గ్రుంగెడు, వీ 
తాసు6 డగు నీత? డని సే, నాసముదయ యుగ్మకము వినం బలికి నృపా! 341 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; (యముడు) భూసురశాపంబునన్‌= (బ్రాహ్మణునియొక్క శాపంవలన; ఇదె= ఇదే అనతికాలంలోనే; 
ఈ సూతజు; రథము; చక్రము; ఇలన్‌= భూమిలో; (క్రుంగెడున్‌= కూరుకొనిపోతుంది; ఈతండు; వీత= పోయిన; అసుండు= 
ప్రాణం కలవాడు; అగున్‌= అవుతాడు; అని; సేనాసముదయ= సైన్యసమూహముయొక్క; యుగ్మకము= రెండును 
(ఉభయపక్షాలు); వినన్‌; పలికెన్‌. 


తాత్పర్యం: బ్రాహ్మణుడి శాపంవలన ఈ కర్ట్షుడి రథచ(క్రం భూమిలో పాతుకొనిపోతుంది. ఇతడి బ్రతుకు కాలం 
తీరిపోయింది. అని కురుపాండవ సేనలు రెండూ వినేటట్టు యముడన్నాడు. 


వ. పరశురామదత్తంబయిన భార్గవా స్రంబను పేరిటి మహనీయసాధనం బప్పుడు రాధేయునకుం బ్రతిభాసింప 
కుండె; దాపటికల్లు గ్రుంగినం దేరు ఘూర్ణిల్లై; నట్లు జామదగ్న్య మహీసురుల శాపంబు లస్త్రబలంబునకు 
రథంబునకు వైకల్యం బాపాదించి చికువబుచుటయును, సర్ప్వముఖశరం బాభంగి నిష్పలప్రయత్నం 
బగుటయును దనమనంబున నొ వ్వడరి యక్కర్ణుండు గరంబులు విదుర్దుచు. 342 


ప్రతిపదార్థం: పరశురామదత్తంబు+అయిన= పరశురాముడిచేత ఇవ్వబడిన; భార్గవ+అస్ర్రంబు+అను; పేరిటి= పేరు గలిగిన; 
మహనీయ= మహిమోపేతమైన; సాధనంబు= ఆయుధం; అప్పుడు; రాధేయునకున్‌; ప్రతిభాసింపక= మనసుకు తోచక; 
ఉండెన్‌= ఉన్నది; దాపటి కల్లు= ఎడమచ(క్రం (దాపటి- వెలపటి అనే పదాలు ఇంకా నెల్లూరు పల్లెలలో వాడుకలో ఉన్నవి. 
చక్రానికి కల్టుగాలు అనేవి సామాన్య పదాలు); (క్రుంగినన్‌= అణగిపోగా; తేరు; ఘూర్లిల్లైన్‌= మోతతో తిరగబడింది; అట్టు; 
జామదగ్న్య= జమదగ్ని కుమారుడు పరశురాముడి; మహీసురుల= (బ్రాహ్మణుల; శాపంబులు; అస్త్రబలంబునకున్‌= ఆయుధశక్తికి; 
రథంబునకున్‌; వైకల్యంబు+ఆపాదించి= చెడగొట్టి; చిక్కు పఖుచుటయును= ఇరుకున పడవేయటంవలనను (అవస్థల 
పాల్సేయుటవలనను); సర్పముఖశిరము= నాగాస్ర్రం; ఆ భంగి= ఆ విధంగా; నిష్పల ప్రయత్నంబు+అగుటయున్‌= వమ్మయి 
(ప్రయోగానికి పనికిరానిదగుటవలనను; తన మనంబునన్‌; నొవ్వు+అడరి= బాధ అధికమై; ఆ+కర్టుండు; కరంబులు= 
చేతులు; విదుర్చుచున్‌= విదిలించుకొంటూ. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పరశురాముడిచ్చిన భార్గవాస్త్రం కర్గుడికి అప్పుడు జ్ఞాపకం రాలేదు. రథపు ఎడమచక్రం నేలలో 
(కుంగింది. రథం పెళపెళలాడింది. ఆ విధంగా పరశురాముడూ, (బ్రాహ్మణుడూ ఇచ్చిన శాపాలవలన అస్రబలం, 
రథబలం వికలమైపోయాయి. చిక్కులో పడవేశాయి. సర్పముఖబాణం ఆ విధంగా నిష్ఫలమైపోవటంచేత మనస్సు 
బాధపడగా కర్లుడు చేతులు విదిలించుకొంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. 'ధర్మవాదులు, ధర్మతత్త్వ ప్రధాన । చిత్తులగువారి€ బూని రక్షించు ధర్మ 
మందు; రది బొంకు గావించె నతులధర్మ । శీలు6 డగు నాకు ధర్మువు సెలవు లేద? 343 


ప్రతిపదార్థం: ధర్మవాదులు= ధర్మమును గురించి చెప్పేవారు; ధర్మతత్త (ప్రధానచిత్తులు అగువారిన్‌= ధర్మతత్త్యమునే 
మనసున గట్టిగా నిలుపుకొనినవారిని; పూని= పట్టుదలతో; ధర్మము; రక్షించున్‌= కాపాడును; అని; అందురు= అంటారు; 
అది; బొంకు కావించెన్‌= అబద్దమని చాటింది; అతులధర్మశీలుండు+అగు= అత్యంతం ధర్మమునే పాలించే; నాకు; ధర్మువు= 


సత్యశీలం; సెలవు లేద?= ఆజ్ఞ - రక్షణ లేదా? 


తాత్పర్యం: “ధర్మం పలికేవారిని, ధర్మతత్తాన్ని మనసులో ఉంచుకొన్నవారినీ ధర్మం తప్పక రక్షిస్తుందని అంటారు. 
కాని, అది ఇప్పుడు అబద్దమయింది. అత్యంత ధర్మాచరణస్వభావం గల నన్ను ధర్మం అను[గ్రహించదా?” 


క అని ధర్మంబును దూటి(గ(। దను నర్గును బాణవితతి తద్దయ వడిం దా 
కినం గర్జుండు విషాదం । బున వెండియు. బెద్ద దూటు భూవరముఖ్యా! 344 


ప్రతిపదార్థం: భూవరముఖ్యా!= రాజులలో ప్రధానుడవైన ఓ ధృతరాష్ట్ర; అని= ఆ విధంగా; ధర్మంబును; దూజంగన్‌= 
నిందించగా; తనున్‌= తనను; అర్జును= అర్జునుని యొక్క; బాణవితతి= శరసమూహం; తద్దయున్‌= ఎక్కువగా; వడిన్‌= 
వేగంతో; తాంకినన్‌= దెబ్బతీయగా; కర్గుండు; విషాదంబునన్‌= దుఃఖాతిరేకంతో; వెండియున్‌= మరల; పెద్ద దూయిన్‌= 
ఎక్కువగా తిట్టసాగాడు. 


తాత్సర్యం: కర్షుడు ఈ విధంగా ధర్మాన్ని దూషిస్తుండగా, అర్జునుడి శరసమూహం పెద్దమోపున ఆయనను 
దెబ్బతీశాయి. దానితో ఆయన వెత ఎక్కువై, పెద్దగా దూషణను మొదలుపెట్టాడు. 


క కన లధికమైన లావె । క్కిన యయ్యంగపతి నొంచె. గృష్టార్దునులన్‌ 
సునిశిత శరములు మజియుం । జొనిపెను దనధైర్యమహిమ సుర లగ్గింపన్‌. 345 


ప్రతిపదార్థం: కనలు= కోపం; అధికమైనన్‌= ఎక్కువ కాగా; లావు= చేవ(బలం); ఎక్కినన్‌= పెరగగా; ఆ+అంగపతి= 
అంగదేశాధీశుడైన కర్షుడు; కృష్ణార్ణునులన్‌; సునిశిత= ఎక్కువ పదునైన; శరములు= బాణములు; మజీయున్‌= అధికంగా; 
తన ధైర్య మహిమను= తన ధీరత్వపు గొప్పదనాన్ని; సురలు= దేవతలు; అగ్గింపన్‌= కొనియాడగా; చొనిపెన్‌= వారి దేహాలలో 
చొప్పించాడు. 


తాత్సర్యం: ఆ(గ్రహంతోపాటు కర్టుడికి దేహబలం కూడా పెరిగింది. చూస్తున్న దేవతలు తన ధైర్యాతిశయాన్ని 
మెచ్చుకొంటుండగా, వాడీ, వేడీ అయిన బాణాలను కృష్ణార్ణునుల దేహాలలో నాటాడు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 439 


వ. అలిగి, యర్లునుం డాశీవిషంబులుంబోని విశిఖంబు లాటు కర్ణుమే నుచ్చి చననేసినం గ్రోధభాషితుండై, 

యతండు బ్రహ్మాస్తంబు ప్రయోగించుటయు; నప్పార్ధుం డైంద్రాస్ర్రంబు ప్రయోగించిన. 346 
ప్రతిపదార్థం: అలిగి= కోపగించుకొని; అర్జునుండు; ఆశీవిషంబులున్‌ పోని= విషపాములవంటి; విశిఖంబులు= బాణాలు; 
ఆటు; కర్గుమేను= కర్గుడిశరీరం; ఉచ్చి చనన్‌= చీల్చుకొనిపోయేటట్టు; ఏసినన్‌; అతండు= కర్షుడు; (కోధ= పగచేత; 
భాసితుండై= ప్రకాశించిన; (బ్రహ్మాస్త్రంబు; ప్రయోగించుటయున్‌= ప్రయోగించగా; ఆ+పార్టుండు; ఐంద్రాస్త్రంబు; ప్రయోగించి నన్‌= 
ప్రయోగించగా. 


తాత్సర్యం: అర్జునుడు అలిగి, విషసర్సాలవంటి ఆరుబాణాలను కర్గుడి శరీరంలో గ్రుచ్చుకొనిపోయేటట్లు వేయగా, 
కర్ణుడు కోపోద్రేకంతో (బ్రహ్మా(స్తాన్ని ప్రయోగించగా, అర్జునుడు ఐంధద్రా స్తాన్ని ప్రయోగించాడు. 


క అమితబలం బగు బ్రహ్మా। స్త్రముచే నయ్యస్త్ర మపహృతం బగుటయు(, జి 
త్రమున విషాదము దనుక(గ( । గమలాక్షుండు గారవమున గాండివితోడన్‌. 347 


ప్రతిపదార్థం: అమితబలంబు+అగు= మేరలు లేని శక్తియుతమైన; బ్రహ్మాస్తముచేన్‌; ఆ+అస్త్రము= ఆ ఐంధద్రాస్త్రం; 
అపహృతము= నిర్వీర్యం (దొంగిలింపబడిన శక్తి గలది); అగుటయున్‌; చిత్తమునన్‌; విషాదము; తనుకంగన్‌= కలుగగా; 
కమల+అక్షుండు= తామరలవంటి కన్నులు గలవాడు - కృష్ణుడు; గారవమునన్‌= ఆదరంతో; గాండివితోడన్‌= అర్జునుడితో 
(ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అఖండశక్తిమంతమైన (బ్రహ్మాస్త్రంచేత తాను ప్రయోగించిన ఐంద్రాస్త్రం ఉడిగినందున కిరీటి మనస్సులో 
బాధపడుతుండగా, కృష్ణుడు గాండీవితో ప్రేమాభిమానపూర్వకంగా అర్జునుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


వ.  'నీయస్తం బిప్పుడు కర్ణాస్తంబుచే విధ్వస్తం బయ్యె; నిట్లుగా నేల? యనవుడు( గవ్వడి బ్రహ్మాస్తప్రయోగంబున 
నమ్మహనీయ సాధనంబు బాధితంబు సేసి రాధేయాంగంబు బాణజాలంబులం బొదివి నొప్పించిన, 
నమ్మేటిమగండు గాండీవంబు మౌర్వికోటిం బాసిపో నేసిన, నా సవ్యసాచి మగుడ నమర్ది మార్గణంబులు 
నిగిడించిన, రయంబున నా సూతపుత్రు చూడి కమ్మౌార్వి యూడుట దోంపకుందె; నవ్వీరుండు వివ్వచ్చు 
విశిఖంబులు వారించి యతని తనువు నొంచిన వెండియు. బుండరీకాక్షుండు సహస్రాక్షనందను 
నుద్దేశించి. 348 


ప్రతిపదార్థం: నీ అస్త్రంబు; ఇప్పుడు; కర్ణాస్తంబుచేన్‌; విధ్వస్తంబు+అయ్యెన్‌= పూర్తిగా నాశనమైనది; ఇట్టుకాన్‌+ఏల?= ఈ 
విధంగా ఎందుకైంది?; అనవుడున్‌= అనగా; కవ్వడి= అర్జునుడు; బ్రహ్మాస్త్ర ప్రయోగంబునన్‌= తానుగూడ (బ్రహ్మాస్త్రమును 
ప్రయోగించి; ఆ+మహనీయ= ఆ గొప్ప; సాధనంబును= ఆయుధమును; బాధితంబుజేసి= దెబ్బతినేటట్టు చేసి; రాధేయాంగంబు= 
కర్ణుడి శరీరం; బాణజాలంబులన్‌= బాణసమూహాలచేత; పొదివి= కప్పి; నొప్పించినన్‌; ఆ+మేటిమగండు= శక్తి సామర్థ్హ్యములో 
మొనగాడై ఆ కర్షుడు; మౌర్వి= అల్లెత్రాటి; కోటిన్‌= చివరిభాగాన్ని; పాసిపోన్‌+ఏసినన్‌= వీడిపోయేటట్టు బాణంతో కొట్టగా; 
ఆ సవ్యసాచి; మగుడన్‌= మరల; అమర్చి= సరిజేసి; మార్గణంబులు= బాణాలను; నిగిడించినన్‌= ప్రయోగించగా; రయంబునన్‌= 
వేగంతో; ఆ సూతపు(తు; చూడ్కికిన్‌= చూపునకు; ఆ మౌర్వి; ఊడుట; తోధుకుండెన్‌= కనిపించకుండా పోయింది; ఆ+ 
వీరుండు= ఆ శూరుడు-కర్ణుడు; వివ్వచ్చు= బీభత్సుడి- విజయుడి; విశిఖంబులు= వాడి అమ్ములను; వారించి= అడ్డగించి; 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతని= ఆ అర్జునుడిని; తనువున్‌= శరీరాన్ని; నొంచినన్‌= బాధించగా; వెండియున్‌= మరల; పుండరీకాక్షుండు= తెల్లతామరల 
వంటి కన్నులు కలిగిన కృష్ణుడు; సహస్రాక్ష= వేయికన్నులు కలిగిన ఇంద్రుడి; నందనున్‌= కొడుకును; ఉద్దేశించి= చూచి 
(అన్నాడు). 


తాత్సర్యం: 'నీ అస్త్రం ఇప్పుడు కర్గుడు ప్రయోగించిన అస్త్రంచేత ఎందుకు ధ్వంసమైనది?' అని కృష్ణుడు 
అర్జునుడిని ప్రశ్నించాడు. అప్పుడు అర్జునుడు (బ్రహ్మాస్రప్రయోగంతో కర్గుడి అ(స్తాన్ని బాధితం చేశాడు. కర్టుడి 
శరీరం నిండా బాణాలు చొప్పించి బాధించాడు. కర్గుడు అర్జునుడి గాండీవపు కొప్పునుండి అల్లెత్రాడు ఊడేటట్టు 
బాణంతో కొట్టాడు. అర్జునుడు వెంటనే దానిని సరిచేసికొన్నాడు. ఆ సంగతి కర్షుడు (గ్రహించలేకపోయాడు. కర్గుడు 
అర్జునుడి బాణాలను అడ్డగించి అతడి శరీరాన్ని నొప్పించాడు. మరల శ్రీకృష్ణుడు అర్జునుడితో (ఇట్లా అన్నాడు). 


క “నిను నొంచువాండె కర్టుం? | డనితర సులభప్రకారమగు భుజవీర్యం 
బున నసమానోజ్జ్వల ఖే । లనమునం దెగటార్పు శరవిలాస నిరూఢా!' 349 


ప్రతిపదార్థం: కర్గుడు; నిను; నొంచువా(డె?= నొప్పించగలవాడా? (కాదనుట); అనితర= ఇతరులకు సాధ్యంకాని; 
సులభ(ప్రకారము+అగు= సులభమైన పద్దతితోకూడిన; భుజవీర్యంబునన్‌= బాహుబలంతో; అసమాన= సాటిలేని; ఉజ్జ్వల= 
(ప్రకాశవంతమైన; ఖేఅనమునన్‌= యుద్ద (క్రీడతో; శరవిలాసనిరూఢా!= బాణ(ప్రయోగకళారహస్యాలు తెలిసినవాడా!; (కర్ణుని); 
తెగటార్పుము= తుదముట్టించుము. 


తాత్సర్యం: బాణప్రయోగపాటవముయొక్క కిటుకులు తెలిసిన ఓ కిరీటీ! నిన్ను ఆ కర్షుడు నొప్పించగలవాడా? 
ఇతరులకు సాధ్యంకాని సులభమైన పద్ధతితో కూడిన బాహుబలంతో, సాటిలేని ప్రకాశంతో కూడిన యుద్ద క్రీడతో 
కర్ణుని సంహరించుము. 


వ. అనునప్పుడు, విష విస్ఫుర ద్భుజంగ భంగికం బైన బాణంబు రౌద్రమంత్ర సహితంబు సేసి, కర్ణుండు 
పార్టుప్రాణంబులు గొన నప్పళించి సంధింప, మున్ను కొండొక క్రుంగిన చక్రంబు కుండ మునుంగం 
దిగబడిన, నొడ్డగెడవై యరదం బేటునకు ననువీక తక్కిన, నుక్కజి యక్కర్ణుం డప్రతీకారంబులగు రోష 
విషాదంబుల. గన్నీరొలుక, రథంబు డిగ్గి కవ్వడిదెసం గనుంగొనుచు నిట్లనియె: 350 


ప్రతిపదార్థం: అనునప్పుడు= అని అంటూ ఉండగ; విష= విషముచేత; విస్సురత్‌= (ప్రకాశించే; భుజంగ= పాముయొక్క; 
భంగికము+ఐన= విధముగలదైన; బాణంబు; రౌ(ద్రమం(త్ర= భయంకరమైన నాశనకారి అయిన రుద్ర సంబంధిత మంత్రంతో; 
సహితంబుజేసి= కలిపి; కర్గుండు; పార్టు ప్రాణంబులు= అర్జునుడి ప్రాణాలను; కొనన్‌= తీసికొనుటకు; అప్పళించి= 
పూనుకొని; సంధింపన్‌= ధనుస్సుకు బోడించగా; మున్ను= ఇంతకుముందే; కొండాక= కొద్దిగా; (కుంగిన; చ(క్రంబు= 
చక్రముయొక్క; కుండ= చక్రపు ఆకులు బిగించిన గుండ్రటి తుండు (దీనిగుండానే బండి ఇరుసుదూరి (త్రిప్తుతుంది); 
మునుంగన్‌= బాగా నేలలో కూరుకొనిపోయేటట్టు; దిగ(బడినన్‌= చొచ్చుకొనిపోగా; అరదంబు; ఒడ్డగెడవై= వాటుపడి - తల 
క్రిందులై; ఏటునకున్‌= దెబ్బతీయటానికి; అనువు, ఈక= వీలు కల్పించక; తక్కినన్‌= తొలగిపోయినందున; ఉక్కణి= బలం- 
ధైర్యం పోగొట్టుకొని; ఆ+కర్షుండు; అ(ప్రతీకారంబులు+అగు= ప్రతీకారము లేని; రోష= కోపంతో; విషాదంబులన్‌= 
దుఃఖంతో; కన్నీరు; ఒలుకన్‌= కారుతుండగా; రథంబు; డిగ్గి= దిగి; కవ్వడి దెసన్‌= అర్జునుడి వైపు; కనుంగొనుచున్‌= చూస్తూ; 
ఇట్టు+అనియెన్‌. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: అంటూండగా విషం (క్రక్కే సర్పంలాంటి బాణాన్ని రుద్రమం(త్ర ప్రభావితంచేసి కర్టుడు అర్జునుడి 
ప్రాణాలను తీసే ప్రయత్నంచేసి వింటికి తొడుగగా అంతకుముందే భూమిలో దిగబడిన రథచ(క్రం మరింత నేలలో 
కూరుకుపోయింది. దానితో రథం పూర్తిగా ప్రక్కకొరిగి బాణప్రయోగానికి వీలు చిక్కలేదు. అప్పుడు కర్షుడు 
ధైర్యాన్ని కోల్పోయి రోషవిషాదాలతో కన్నీరు కారుస్తూ, రథం దిగి, అర్జునుడిని చూస్తూ ఇట్టా అన్నాడు. 


సీ. “అరదంబు చక్రంబు ధర. జాలం గ్రుంగిన । నెత్తెద, నంతకు నేయ కుండు; 
మేను భూమిస్టు(డ నీవు రథస్థుండ । వియ్యెడం దగ వగు నేయ కునికి; 
విరిదలవానిని విరథుని నాయుధం । బిడినవానిని శూరు లేయ రెందు; 
మహిత శూరు(డ వనుమాత్రగా దుత్తమ । కులుండవు, రణధర్మకోవిదుండ, 


ఆ.  విట్టి నీవు దగిన యట్టి భంగిన యని | సేయవలయు; నిట్లు సెప్పు టెల్లం 
బాడి యేర్చడంగ బలుకుట గాని, గో । విందునకును, నీకు వెజచి కాదు!” 351 


ప్రతిపదార్థం: అరదంబు= రథంయొక్క; చక్రంబు; ధరన్‌= నేలలోనికి; చాలన్‌= ఎక్కువ; (క్రుంగినన్‌= దిగబడిపోయినందున; 
ఎత్తెదన్‌= పైకి లేవదీస్తాను; అంతకున్‌= దానిని పైకి ఎత్తేవరకు; ఏయకుండుము= బాణప్రయోగం చేయకుండా ఊరకుండుము; 
ఏను; భూమిస్టు(డన్‌= నేలమీద ఉన్నవాడను; నీవు= నీవో; రథస్ట్థుండవు= రథమెక్కి ఉన్నవాడవు; ఈ+ఎడన్‌= ఈ సమయంలో; 
ఏయక+ఉనికి= బాణాలు విసరకుండా ఉండటం; తగవు+అగున్‌= ఉచితమగును; విరిదలవానిని= తలవెంట్రుకలు 
విరబోసుకొన్నవాడిని; విరథునిన్‌= తేరు విరిగి భూమిపైనున్నవాడిని; ఆయుధంబు; ఇడినవానిని= విడిచిపెట్టినవాడిని; ఎందున్‌= 
ఎక్కడా; శూరులు= వీరులు; ఏయరు= బాణప్రయోగం చేయరు; మహిత= పేర్గాంచిన; శూరుండవు అను మా(త్రకాదు= 
శూరుడవు మాత్రమే కాదు; (క్షాతధర్మం ఎరిగినవాడవేగాక దానిని ఆచరణలో పెట్టేవాడవు); ఉత్తమకులు(డవు= ఉత్తమ 
వంశానికి (కురువంశానికి) చెందినవాడవు; రణధర్మకోవిదుండవు= యుద్దనీతిని ఎరిగినవాడవు; ఇట్టి నీవు= ఇట్టి గుణగరిష్టుడవగు 
నీవు; తగిన అట్టి భంగిన్‌+అ= ఉచితమైన రీతిలోనే; అని చేయవలయున్‌= యుద్దం చేయవలెను; ఇట్టు చెప్పుట; ఎల్లన్‌= 
అంతా; పాడి= ధర్మపద్దతి; ఏర్పడంగన్‌= స్పష్టమయ్యేటట్టు; పలుకుటకాని= చెప్పటమే గాని; గోవిందునకున్‌; నీకున్‌; వెజుచి 
కాదు= భయపడి మాత్రం కాదు. 


తాత్పర్యం: 'రథచ(క్రం భూమిలో చాల (క్రుంగింది. దానిని ఎత్తేంతవరకు బాణాలు వేయకుము. నేను నేలమీద 
ఉన్నాను. నీవు రథంమీద ఉన్నావు. బాణప్రయోగం చేయకుండటం న్యాయం, తలజుట్టు విరబోసికొన్నవాడిని, రథం 
లేని వానిని, ఆయుధం విడిచినవాడిని శూరులు బాణాలతో కొట్టరు. నీవు గొప్ప వీరుడవే కాదు ఉత్తమక్షత్రియ 
వంశంలో పుట్టినవాడివి, యుద్దధర్మాలు తెలిసినవాడివి, అటువంటి నీవు తగినవిధంగా యుద్దం చేయాలి. ఇట్టా 
చెప్పటం ధర్మం తెలియచెప్పటానికే కాని, కృష్ణుడికీ, నీకూ భయపడికాదు.' 


విశేషం: ఈ పద్యం కర్షుడి గుణగౌరవానికి నిలువుటద్దము. పుట్టినది మొదలు ముళ్ళకిరీటాన్ని ధరించియున్నాడు. పొరపొచ్చెము 
లేని రీతిలో జీవయాత్ర సాగించినాడు. అంతకంతకు పేర్చే అధిపు మన్నన అప్తుదీర్భను శరాసనాన్ని దించకుండా, రణరంగాన 
గావించిన ఆత్మబలిదానంతో తీర్చుకొన్నాడు. తన సహజ కవచకుండలాలను కోసి దానం చేసిన త్యాగి. ధర్మదీక్షా కంకణబద్దుడై, 
చలించని మానసంతో మిత్రసేవ చేసినాడు. తనతోపాటు తన కొడుకులను బలియిచ్చిన కర్మయోగి- ఈ రాధేయుడు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


వట్టిమాటలకే గాక చేతలకు అన్నిట చాలినవాడు, కాబట్టే రణనీతిసూక్తులు పలుకుటకు చాలికూడా ఉన్నాడు. విరోధి 
వంశగారవాన్ని, శౌర్యవిలాసాన్ని, రణరంగనీతిని కొనియాడి, నడివడికను దిద్దుకోమని చెప్పటం ఒక మహోదాత్త భావసరణి. 
అందువలన తాను ఇరుక్కొని ఉన్న అవస్థను గమనించి, నడుచుకొనుమంటున్నాడు. నీటికంటె నెత్తురు చిక్కన అయినదిగదా! 
తాను అర్జునుడి అగ్రజుడని తల్లి, కృష్ణులవలన తెలిసికొనే ఉన్నాడు. అయినా (ప్రభుభక్తితో శక్తి వంచనలేకుండ అర్జునుడితో 

జ ar ల for) ar) = 
పోరాడాడు. ఇందు ఇంకొక చమత్కారం. ఈ మాటలు నిన్నూ ఆ కృష్ణుడిని చూచి పిరికి మనస్సుతో అనటంలేదు. 
యుద్దధర్మాన్ని గుర్తుచేయటానికి మాత్రమే అని అనటం. 


వ. అనిన విని, యచ్యుతుం డతని కిట్లనియె : 352 
తాత్సర్యం: అనగా విని కృష్ణుడు, కర్షుడితో ఇట్లా అన్నాడు: 


క. “ఏమీ! తగవును ధర్మము । నీ మనమున నేం పుట్టెనే? గర్వమును 
ద్దామ దురభిమానము నే। లా మజచితి కర్ణ? యా చలం బెటం బోయెన్‌? 353 


ప్రతిపదార్థం: కర్ల!= ఓ కర్గ్షుడా!; ఏమీ!= ఏమేమి! (ఎగతాళితో కలిసిన ఎత్తిపొడుపు); తగవును= న్యాయము; ధర్మమున్‌= 
ధర్మము; నీ మనమునన్‌= నీ మనస్సులో; నేండు+అ పుట్టెనే?= ఈ దినమే కలిగినట్టున్నవే? (లేకుంటే); గర్వమున్‌= 
అహంకారాన్ని; ఉద్దామ= భయంకరమైన; దురభిమానమున్‌= అనుచితగర్యాన్ని; (నీకున్నవాటిని); ఏలా మటిచితి(వి)= ఎందుకు 
మరచిపోయినావు?; ఆ చలంబు= ఆ మాత్సర్యం; ఎటన్‌ పోయెన్‌?= (నిన్నువదలి) ఎక్కడికి పోయిందయ్యా! 


తాత్సర్యం: 'ఎట్టెట్లా? ఈ న్యాయము, ధర్మము నీ మనసులో ఈనాడే పుట్టాయా? లేకుంటే నీ అహంకారాన్ని, 
ఆ చెడ్డ ఉత్కర్షను ఎట్లా మరచిపోయావయ్యా కర్తా! ఆ ద్వేషం, ఆ అసూయ నిన్ను వదలి ఎక్కడికి పోయాయి?” 
య యె Ey (ac) 


©. “పరమధర్మపరులు పాండుభూవల్లభ । సుతులు, వారి నతులశుభము లొందు; 
ధర్మహీను లైన ధార్తరాష్తులకు బా । టిల్లు నివ్విధమున నెల్లచేటు.” 354 


ప్రతిపదార్థం: పాండు భూవల్లభసుతులు= పాండురాజు కుమారులు; పరమధర్మపరులు= అత్యంత ధర్మపరులు; వారిని; 

అతుల= సాటిలేని; శుభములు= గ్రేయస్సులు; ఒందున్‌= చేరుతాయి; ధర్మహీనులు+ఐన= అధర్మపరులైన; ధార్తర్యాష్టులకున్‌= 

ధృతరా(ష్టుని కుమారులకు; ఈ విధమునన్‌; ఎల్లచేటు= అన్ని విధాలైచెడ్డలు; పాటిల్టున్‌= కలుగుతాయి. (ప్రాప్తిస్తాయి). 
ల ౧ _ 6 ఠా అం చి 


తాత్పర్యం: 'అత్యుత్తమమైన ధర్మాన్ని పాటించే పాండవులకు (శ్రేయస్సులు కలుగుతాయి. అవినీతిపరులైన ధృతరాష్ట్రుడి 
పుత్రులకు ఈ విధంగానే అన్ని అరిష్టాలు సంభవిస్తాయి. 
వ. “దీనికి నీవు కటకటంబడినం బోవునే? యని పలికి వెండియు. 355 


ప్రతిపదార్థం: దీనికిన్‌= రానున్న ఈ దురదృష్టాలకు; నీవు; కటకటన్‌+పడినన్‌= బాధపడితే; పోవునే?= తప్పిపోతాయా?; 
(దుఃఖించినంత మాత్రాన దుఃఖాలు గడచిపోవు) అని పలికి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: దీనికి నీవు బాధపడితే అవి తొలగిపోతాయా?' అని పలికి ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 443 


'గొంతియు నందటు గొడుకులు సుప్పులై । యుండంగ లక్కయిల్‌ మండ. జేసి 
కపటంపు జూదంబు ఘటియించి ధర్మాతు( | డగు ధర్మసుతు సిరి యపహరించి, 
యంత బోవక ద్రుపదాత్మజ దెచ్చి స । భాస్థలి నమ్మెయి భంగపటిచి, 
యమ్మహాత్ముల. జంప నడవికి ఘోషయాత్రావిధి నెపమున దాడి వెట్టి, 


(ఈక 


తే, బాలు నభిమన్యు నొక్కని బహురథికుల€ । బనిచి చంపించె మీసుయోధనుండు; దల(యప( 
గాని, యిప్పాపముల కాదికర్త నీవ; । యిన్ని యెడలను నీపాడి యెందు బోయె? 356 


ప్రతిపదార్థం: గొంతియున్‌= కుంతియు; అందటు కొడుకులు; సుస్తులు+ఐ ఉండంగన్‌= నిద్రపోతూ ఉండగా; లక్కయిల్‌= 
లక్కఇల్లు; మండన్‌+చేసి= కాలేటట్టు చేసి; కపటంపు జూదంబున్‌; ఘటియించి= కల్పించి; ధర్మాత్ముండగు; ధర్మసుతు= 
ధర్మరాజుయొక్క; సిరి= సంపదను; అపహరించి= దొంగిలించి; అంతన్‌+పోవక= దానితో ఊరకుండక; (ద్రుపద+ఆత్మజన్‌= 
(ద్రుపదుడి కూతురుని ద్రౌపదిని; తెచ్చి= తీసికొనివచ్చి; సభాస్థ్రలిన్‌= ఆ పెద్ద కొలువుకూటంలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
భంగపతిచి= అవమానించి; ఆ+మహాత్ములన్‌= ఆ గొప్పవారిని-పాండవులను; చంపన్‌= చంపేటందుకు; అడవికిన్‌= అడవికి; 
ఘోషయాత్రా విధి= ఘోషయాత్రా విధానం అనే; నెపమునన్‌= సాకుతో; దాడి+పెట్టి= దాడిచేసి; బాలున్‌= చిణుత ప్రాయంవాడైన; 
అభిమన్యున్‌; ఒక్కనిన్‌= ఒంటరివాడిని; బహురథికులన్‌= అనేక రథసైనికులను; పనిచి= పంపి; మీ సుయోధనుండు; 
చంపించెన్‌; తల(పన్‌+కాని= తలచుకోవటానికి తగని కూడా అతని పాపాలన్నిటికి; ఆదికర్త= మొదటివాడవు; నీవు+అ= నీవే; 
ఇన్ని ఎడలనున్‌= ఈ సందర్భాలన్నిటిలోను; నీ పాడి= నీవు చెప్పే ఈ న్యాయం (ధర్మోపదేశం); ఎందున్‌+పోయెన్‌?= 
ఎక్కడికి పోయింది? 


తాత్సర్యం: "కుంతీ, ఆమె కొడుకులూ నిద్రపోతూ ఉండగా లక్కయింటిని కాల్సించి, కపటపుజూదం కల్పించి, 
అందులో ధర్మరాజు సంపదనంతా దొంగిలించి, అంతటితో ఆగక (ద్రౌపదిని నిండుసభలో ఆ విధంగా అవమానించి, 
పాండవులను చంపటానికి ఘఫోషయాత్ర నెపంతో దాడిచేసి, బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిగా చేసి అనేక రథికులను 
అతడిపైకి పంపించి చంపించాడు మీ దుర్యోధనుడు. అనుకోవటానికి కూడా తగని ఈ పాపాలకన్నిటికీ మూలకర్తవు 


a= 


నీవే. ఈ సందర్భాలన్నింటిలో నీ విప్పుడు పలికే న్యాయం ఎక్కడికి పోయింది? 


వ. అని యిట్లు, కృష్ణుండు గర్జుతో నాడుమాటలం దోడ్డోడం బెరి(గిన యద్ధనంజయు మనంబు రోషానలంబు 
రోమకూపంబులంబటుజ్వాలారూపంబుల వెడలుట, యతివిస్మయ ప్రదంబై యుండె; నయ్యుగ్రమూర్తి 
సముదగ్ర పరాక్రమంబునం గురియు పటుబాణా సారంబు వారించి, యవ్వీరు నంగంబున నయ్యంగపతి 
నిశితాస్త్రంబులు నిగిడించుట మహాద్దుతంబయ్యె; నత్తెజంగున నీడంబోక పెనంగు నతం డతిరయంబున 
నన్నరునిం బది దొడ్డనారసంబుల నొప్పించిన, నత్తేజోధనుం డాజ్యధారాచ్చటాసేకంబున నుద్రేకంబు నొందిన 
హుతవహుండునుం బోలె మండి, శత్రునంత్రాననంబును మిత్రోల్లాస నంబును బ్రగుణమణి 
జాంబూనదమయంబును జనప్రస్తుతి పాత్రంబును హస్తికక్ష్యాత్మకంబును నగు నతని కేతనంబును 
గనకపుంఖప్రభా భాసితంబైన భల్లంబున( బడనేసినం గౌరవులు నిజ యశో బలదర్ప ప్రియంబుల 
మొత్తంబులు వడుటగా( దలంచుచు హాహాకారంబులతో నా రాధేయుని దెస నిరాశులై; రట్లు 
ప్రస్పీతకేతుపాతనం బాచరించిన, దానం గనలి కర్ణుం డతినిశిత క్రూరనారాచజాలంబులు గృష్టార్దునులమీందం 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురిసి వెగడుపటిచి యరదంబు పిటిందికొమ్ము క్రిందికి మూ(పు సొనిపి లావున నెత్తిన, రథచక్రంబు విడువక, 
భూమి గులపర్వత కానన సముద్రసహితం బాఅంగుళంబు లెగసె; నట్లు కర్ణుండు రథంబు నిలిపి, మీందికిం 
జని, యెప్పటి బాణంబు సంధింప వెండియు. జక్రంబు దిగంబడిన(; గ్రమ్మటి రథంబు డిగ్గి యెత్తనమరె; 
నయ్యవసరంబునం గృష్టుపనుపునం గ్రీడి దోడన. 357 


ప్రతిపదార్థం: అని ఇట్లు; కృష్ణుండు; కర్టుతోన్‌; ఆడు మాటలన్‌= పలికిన మాటలచేత; తోడ్తోడన్‌= వెనువెంటనే; పెరి(గిన= 
అతిశయమైన; ఆ+ధనంజయు= ఆ అర్జునుడి; మనంబు= మనస్సునందలి; రోష+అనలంబు= కోపం అనే నిప్పు; 
రోమకూపంబులన్‌= వెంట్రుకల పాదులలో; పటు= తీవ్రమైన; జ్యాలారూపంబులన్‌= మంటలవలె; వెడలుట= బయటపడటం 
అతి విస్మయ(ప్రదంబు+ఐ= మిక్కిలి ఆశ్చర్యం కలిగించేదై; ఉండెన్‌; ఆ+ఉ([గ్రమూర్తి= ఆ కోపమే రూపం తాల్చినట్టున్న 
వీరుడు; సముద(గ్ర= అతిశయమైన; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; కురియు= వానవలె కురిపిస్తున్న; పటుబాణ+ఆసారంబున్‌= 
దిట్టమైన బాణాల జడివానను; వారించి= నిలిపివేసి; ఆ+వీరు= ఆ శూరుడైన అర్జునుడి; అంగంబునన్‌= శరీరమునందు; 
ఆ+అంగపతి= ఆ అంగదేశాధీశుడైన కర్గుడు; నిశిత+అస్త్రంబులు= పదునైన బాణాలను; నిగిడించుట= వ్యాపింపచేయటం; 
మహాద్భుతంబు= గొప్పవింత; అయ్యెన్‌; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; ఈడంబోక= వెనుదీయక; పెనంగు; అతండు= 
కర్ణుడు; అతిరయంబునన్‌= మహావేగంతో; ఆ+నరునిన్‌= ఆ అర్జునుడిని; పది; దొడ్డ= పెద్ద; నారసంబులన్‌= బాణాలతో; 
నొప్పించినన్‌= కష్టపెట్టగా; ఆ+తేజోధనుండు= కాంతి సంపన్నుడగు ఆ నరుడు; ఆజ్యధారా= నేతి పోత చాలుయొక్క; ఛటా= 
సమూహంయొక్క; సేకంబున= తడుపుటచేత; ఉద్రేకంబు= పొంగు; ఒందిన= పొందిన; హుతవహుండునున్‌= వేల్చబడిన 
వస్తువులు ధరించే అగ్నిహో(తుడి; పోలెన్‌= విధంగా; మండి; శృత్రుసం(త్రాసనంబు= విరోధులకు భయమును; మి(త్ర+ 
ఉల్లాసంబును= స్నేహితులకు నంతోషాతిశయాన్ని; కలుగన్‌+చేయు; (ప్రగుణ= (శ్రేష్థ్రములైన; మణి= మణులతో; 
జాంబూనదమయంబును= బంగారుతో చేయబడినదియు; జన(ప్రస్తుత= (ప్రజా(ప్రశంసలకు; పాత్రంబును= తగినదియు; 
హస్తి= ఏనుగుయొక్క; కక్ష్యాత్మకంబు= పొట్టక్రింద పట్ట రూపమును పొంది ఉన్నటువంటిదియు; అగు= అయినటువంటి; 
అతని= కర్టుడి; కేతనంబును= ధ్వజాన్ని; కనకపుంఖ= బంగారు కాడ మొదలుతో; ప్రభాభాసితంబైన= (బంగారు) కాంతితో 
ప్రకాశిస్తున్న; భల్లంబునన్‌= బాణంతో (ఈటెతో); పడవేసినన్‌= పడగొట్టగా; (దీనితో) కౌరవులు; నిజ= తమయొక్క; 
యశః= కీర్తి బలదర్చ= శక్తిగర్వం; ప్రియంబుల= ఇష్టమైనవాటి; మొత్తంబులు= అన్నీ పూర్తిగా; పడుటకాన్‌= భగ్నమైనట్లుగా; 
తలంచుచున్‌= అనుకొంటూ; హాహాకారంబులతోన్‌= కేకలతో; ఆ రాధేయుని; దెసన్‌= పట్ట; నిరాశులు+ఐరి= ఆశలు 
పోగొట్టుకొన్నవారైరి (కర్ణుడు జయిస్తాడన్న ఆశలు కోల్పోయిన వారైరి); అట్టు= ఆ విధంగా; ప్రస్సీత= మిక్కిలి పేర్గాంచిన; 
కేతు= టెక్కెముయొక్క; పాతనంబు= పడగొట్టుటను; ఆచరించినన్‌= చేయగా; దానన్‌= దానివలన; కర్గుండు; కనలి= 
కోపగించుకొని; అతి నిశిత= మిక్కిలి పదునైన; [క్రూర= కరకై బాధపెట్టునట్టి; నారాచజాలంబులు= బాణసమూహాలను; 
కృష్ణార్ణునులమీ(దన్‌; కురిసి= వర్షింపజేసి; వెగడుపటిచి= తల్లడిల్లజేసి, వ్యాకులపాటును కలిగించి; అరదంబు; పిటింది= 
వెనుకటి; కొమ్ము= పొడవు దూలమునకు (దీనిని పరము అంటారు); (క్రిందికి; మూథ్యు; చొనిపి= దూర్చి; లావునన్‌= శక్తితో; 
ఎత్తినన్‌= పై కెత్తగా; రథచక్రంబు= రథచ(క్రాన్ని; విడువక= వదలక; భూమి; కులపర్వతములు= ఏడు కులపర్వతాలు; కానన= 
అడవులు; సముద్ర సహితంబు= సప్త సముద్రాలతో; ఆజు అంగుళంబులు; ఎగసెన్‌= పైకి ఉబికినది; అట్టు= ఆ విధంగా; 
కర్ణుండు; రథంబు నిలిపి; మీందికిన్‌+చని= ఆ తేరుమీదికి ఎక్కి; ఎప్పటి బాణంబు= ఆ పాతబాణమును; సంధింపన్‌= 
ఎక్కుపెట్టగా; వెండియున్‌= మరల; చ(క్రంబు; దిగన్‌+పడినన్‌= నేలలో కూరుకొనిపోగా; (క్రమ్మజన్‌= మరల; రథంబు; డిగ్గి= 
దిగి; ఎత్తన్‌= పైకి లేవదీయటానికి; అమరెన్‌= సిద్దపడ్డాడు; ఆ+అవసరమునన్‌= ఆ సమయంలో; కృష్ణుని పనుపునన్‌= కృష్ణుడు 
చెప్పినట్టు; క్రీడి= అర్జునుడు; తోడన్‌= వెనువెంటనే. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 445 


తాత్సర్యం: కృష్ణుడు కర్షుడితో అన్నమాటలు, అర్జునుడి మనస్సులో ఆత్మగౌరవం ప్రేరేపించిన కోపాగ్నిని ప్రతివెంట్రుక 
కూపంనుండి మంటల రూపంలో బయటపడేటట్లు చేసింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. భయంకరాకారుడై 
ఉన్న ఆ అర్జునుడు పెల్లుబికిన భీకర పరాక్రమంతో కురిపించే అమ్ములవానను ఆపి కర్గుడు ఆ (ప్రతాపశాలి కిరీటి 
దేహంలో బాణాలను చొప్పించటం ఇంకా అద్భుతంగా కనుపట్టింది. ఆ విధంగా వెనుకాడక, ఆ వీరుడు పోరాడుతూ, 
అత్యంతవేగంగా పది పెద్దబాణాలతో నరుడిని నొప్పించాడు. దీనితో పరాక్రమమే సంపదగా కలిగిన నరుడు 
నేతిధారలతో (ప్రజ్వరిల్లిన అగ్నిదేవుడివలె మండి బంగారుకాడ గలిగి తళుకొత్తే ఈటెతో - శత్రువులకు 
భయోత్సాదకమైనట్టియు, మిత్రులకు సంతోషదాయకమైనట్టియు నానావిధాలైన రత్నాలు పొదువబడి బంగారుమయమై 
ప్రజల స్తోత్రాలకు అర్హమైనదియు, ఏనుగు నడుముపట్టి రూపాన్ని పొంది ఉన్న ఆ కర్గుడి ధ్వజాన్ని పడగొట్టాడు. 
కౌరవులు ఈ ధ్వంసాలన్నీ తమ యశస్సు, బలం, గర్వం మొదలైన ట్రీతిపాత్రాల మొత్తం వికలమైనట్టుగా భావించి 
దుఃఖంతో కేకలు వేస్తూ కర్గుడిపట్ల ఆశను వదలుకొన్నారు. 


ఈ విధంగా ప్రఖ్యాతిగాంచిన తన ధ్వజం పడిపోవటం చూచి కర్గుడు కోపపడి, బాధాకరమైన వాడి 
బాణాలను కృష్ణార్ణునులమీద వానమాదిరి కురిపించి బాధించాడు. తోడ్లోడనే కర్షుడు దిగబడిన తన తేరు వెనుకటి 
పొడవు దూలం (క్రిందకు తన భుజాన్ని దూర్చి, ఉన్న బలాన్నంతా కూడగట్టుకొని ఎత్తగా, ఆ రథచక్రాన్ని వదలక 
భూమి కులపర్వతాలతో, అరణ్యాలతో అన్నీ సముద్రాలతోపాటు ఆరు అంగుళాలు పైకి లేచింది. (ఆ ప్రయత్న 
బలమట్టిది. ఆ విధంగా ఆ కర్గుడు రథాన్ని నిలిపి, దానిపై కెక్కి చేతనున్న బాణాన్ని సంధించాడు. ఆ చక్రం 
ఇంకా లోతుకు దిగబడింది. మరలా ఆయన రథందిగి, పైకి ఎత్తటం ప్రారంభించాడు. ఆ సందు చూచుకొని 
కృష్ణుడి మాటమీద కిరీటి వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: కర్గుడు రణధర్మాన్ని ప్రస్తావించేసరికి, అంతపూనికతో యుద్దం చేస్తున్న అర్జునుడు అతడిని కొట్టటానికి 
తటపటాయించటాన్ని - కృష్ణుడు పాండవులకు జరిగిన అపకారాలన్నింటిని ఏకరువు పెట్టి, వాటిలో కర్దుని పాత్రను 
ప్రస్తావించి, అర్జునుణ్ణి అమితంగా రెచ్చగొట్టి, అతడు రణధర్మాన్ని ప్రక్కన పెట్టి కర్ణుణ్ణి కొట్టటానికి పూనుకొనేటట్లు 
చేయటాన్ని - మనోధర్మజ్ఞుడైన తిక్కన మహాకవి చిత్రించిన తీరు అద్భుతం. అలాగే కర్ణుడు ఏమాత్రం సడలని ధైర్యంతో 
తన మూపుమోపి (క్రుంగిన రథచక్రాన్ని పైకెత్తటానికి ప్రయత్నించటాన్ని కళ్ళకుకట్టినట్టు చిత్రించిన ఆ మహాకవి నాటకీయకవితా 
శిల్పం కూడ అమోఘం. 


మ. కులిశ ప్రస్పురణాపహాసననివిభాగుచ్చంబులం గల్గి యాం 

కలిమైవచ్చు కృతాంతవక్త మన నుగ్రంబై మురారాతి రు 

ద్రుల చక్రంబును శూలముం దెగడుచుం గ్రూరంపు టొప్పారు నం 

జలికంబైన మహాస్త్రముం దొడివి కర్షం బుబ్బునం జేయుచున్‌. 358 
ప్రతిపదార్థం: కులిశ= వజ్రాయుధంయొక్క; ప్రస్ఫురణ= గొప్పవెలుగును; అపహాసన= గేలిచేసే; విభాగుచ్చంబులన్‌= 
కాంతిపుంజాలను; కల్గి= పొంది; ఆశలిమైన్‌ వచ్చు= ఆకలితోవచ్చే; కృతాంత= యముడి; వ(క్రము అనన్‌= నోరా ఏమి?- 
అన్నట్లు; ఉ(గ్రంబు+ఐ= భయంకరమై; ముర+అరాతి= మురారి-కృష్ణుడి; చక్రంబును= చక్రాన్ని; రుద్రుని= శివుడి; శూలమున్‌; 
తెగడుచున్‌= పరిహాసం చేస్తూ; (క్రూరంపు= (క్రౌర్యముయొక్క; ఒప్పారున్‌= అమరికతో; అంజలికంబైన= చేతులు జోడించదగిన; 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహా+అస్త్రమున్‌= గొప్పబాణాన్ని; తొడివి= తొడిగి; కర్షంబును= లాగుటను; ఉబ్బునన్‌ చేయుచున్‌= పొంగుతో చేస్తూ 
(అర్జునుడు). 


తాత్పర్యం: వజ్రాయుధంయొక్క గొప్ప వెలుగును గేలిచేసే కాంతి సమూహాలను కలిగి, ఆకలితో వచ్చే యముడి 
నోరా అన్నట్లు భయంకరమై, శ్రీకృష్ణుడి చక్రాన్ని, శివుడి శూలాన్ని తిరస్కరించే క్రార్యంయొక్క అమరికతో, చేతులు 
జోడించి నమస్కరింపదగిన ఒక గొప్ప అస్త్రాన్ని వింట సంధించి, ఉప్పొంగి అల్లెత్రాటిని లాగుతూ (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: “ఇది భయానికి ఇంపు గూర్చిన దీర్భ ఉపమాలంకారం. కర్టుడి మెడ నరకటానికి ఇంతటి సన్నాహం కావలసి 
ఉన్నదంటే దాని బిగువును వెల్లడిస్తున్నది కదా! 
క. “ఏను దపశ్చరణంబున । దానంబున గురుజనాభితర్పణమున, ని 

త్యానూన వ్రతశీలు(డ । నేనియు( గర్జుతల( ద్రెంచు నీశరి మనియెన్‌. 359 
ప్రతిపదార్థం: ఏను= నేను; తపః+చరణంబునన్‌= తపమాచరించుటలో; దానంబునన్‌= దానము చేయుటలో; గురుజన= 
గురుదేవులకు; అభితర్పణమునన్‌= సంతృప్తిని కలిగించుటలో; నిత్యం= సదా; అనూన= తక్కువకాని; (వతశీలు(డను= 


పుణ్యకర్మలాచరించేవాడను; ఏనియున్‌= అయినట్లయితే; ఈ శరము; కర్షుతలను; (తెంచున్‌= నరికివేయును; అనియెన్‌= 
(ప్రతిబ్దాపూర్వకంగా) అన్నాడు. 


తాత్సర్యం: 'నేనే గనుక తపస్విని, దాతను, సేవలతో గురుదేవులకు సంతృప్తిని కలిగించేవాడను, పుణ్యకర్మలను 
ఎల్లప్పుడు ఆచరించేవాడను అయితే, ఈ బాణం కర్షుడి తల నరికివేస్తుంది.' అని (ప్రతిజ్ఞావచనం పలికాడు. 


క అని, తెగ నిండం దిగిచి యే । సిన, నయ్యస్త్రంబు రోదసీకుహరంబుం 

దనమెజుంగుల నించుచు నిరు । మొనల జనుల గాఢమూర్చ ముంచుచు నిగిడెన్‌. 360 
ప్రతిపదార్థం: అని; తెగనిండన్‌= పూర్తిగా; తిగిచి= లాగి; ఏసినన్‌= వదలగా; ఆ+అస్త్రంబు= మంత్రబల సంపన్నమైన ఆ 
ఆయుధం; రోదసీ= భూమి ఆకాశమధ్య ్రదేశములయొక్క; కుహరంబున్‌= దొప్పవంటి భూమ్యాకాశాల మధ్య ప్రదేశమందు; 
తన మెజుంగులన్‌= తన కాంతులను; నించుచున్‌= పూర్తిగా నిండింపజేస్తూ; ఇరుమొనల జనులన్‌= ఉభయపక్షాల జనులను; 
గాఢమూర్చన్‌; ముంచుచున్‌; నిగిడెన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: అని సత్తువంతా చూపి పూర్తిగా లాగి ప్రయోగించిన ఆ అస్త్రం గగనతలాన్నంతా తన కాంతులతో 
నింపుతూ, చూచి వెరగందిన ఉభయపక్షాలవారిని గాఢమూర్చలో ముంచుచు దూసుకు వెళ్ళింది. 


అర్జున ప్రయుక్తం బగు ఘోరశరంబు కర్గ్లుశిరంబు ద్రుంచుట (సం. 8-67-24) 


చ. నినద సముద్ధటస్సురణ నింగి వగుల్చ్ప(గ సర్వభూతకం 
పన మగు చమ్మెయిన్‌ నిగిడి, పార్టివసత్తమ! యేమి సెప్పదుం? 
దునిమె, శిరంబు రక్తమున( దోంగుచుం గర్జుని యట్ట వజ్రఘో 
రనిహతి( గూలు గైరిక ధరాధరముం దలంపింప బట్టుగన్‌. 361 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 447 


ప్రతిపదార్థం: పార్టివసత్తమ!= రాజోత్తమా!; నినద= శబ్దంయొక్క; సముద్భట; స్ఫురణన్‌= భయంకరస్సుర్తిచేత; నింగి= 
ఆకాశం; పగుల్పంగన్‌= బీటలు తీయగా; సర్వభూత= ఎల్ల భూతాలయొక్క; కంపనము+అగుచున్‌= చలనము కలది జొతూ; 
ఆ+మెయిన్‌= ఆ విధంగా; నిగిడి= రేగి; ఏమి చెప్పుదున్‌?= ఏమని చెప్పగలను?; రక్తమునన్‌; తోంగుచున్‌= తడిసిపోతూ 
(నెత్తురు కారుతుండగా); కర్టుని; అట్ట= మొండెం; వ(జ్రఘోరనిహతిన్‌= వ(జ్రాయుధంయొక్క బెట్టిదమైన దెబ్బతో; కూలు; 
గైరిక= గైరికాది ధాతువులను తాల్చిన; ధరాధరమున్‌= కొండను; తలథఫింపన్‌= స్సురింపజేయటానికి; పట్టుగన్‌= స్థానం 
అయ్యేటట్టు; శిరంబు= తలను; తునిమెన్‌= ఖండించింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఏమని చెప్పగలను! ఆ అస్త్రం తన కఠోర శబ్దం దెబ్బతో ఆకాశాన్ని (బ్రద్దలు 
చేస్తూ, అన్ని భూతాలను కంపింప చేస్తూ, రక్తంతో తడుస్తూ కూలుతున్న కర్షుడి మొండెం వజ్రాయుధంయొక్క 
భయంకరమైన దెబ్బకు ఎర్రటి గైరిక ధాతువులతో కూలిపడే పర్వతాన్ని తలపిస్తుండగా అతడి శిరస్సును ఖండించింది. 


విశేషం: కరుడి మరణ వర్తన కూడ అతని మహోన్నత వ్యక్తిత్వానికి అనుగుణంగా మహోదాతంగా కంటికి కటినటు సాగింది. 
లం (ac) జాం లు (వ్‌ 
తిక్కనగారి పాత్రోచితవర్లన, వస్తు (ప్రత్యక్షీకరణ శిల్పం అమోఘం. 


కు చరమగిరినుండి పడియెడు । తరణికరణి సూతపుత్రుతల వడ. గాంతి 
స్పురణోజ్జ్వలంబు నతి సుం | దరమును నగు కాయమట్లు ధరణిం బడియెన్‌. 362 


ప్రతిపదార్థం: చరమగిరి నుండి= పడమటి కొండమీదనుండి; పడియెడు; తరణి కరణి= సూర్యుడివలె; సూతపు(త్రుని; తల; 
పడన్‌= పడిపోగా; కాంతి స్ఫురణ= కాంతి వెదజల్లుతూ; ఉజ్జలంబు= మిక్కిలి (ప్రకాశిస్తూ; అతిసుందరమును అగు= మిక్కిలి 
అందమైన; కాయము= దేహం; అట్టు= ఆ విధంగా; ధరణిన్‌+పడియెన్‌= నేలపై పడింది. 


తాత్సర్యం: పడమటి కొండనుండి పడే సూర్యుడివలె కర్ణుడి తల పడగా, వెలుగును వెదజల్లుతూ మిక్కిలి 
ప్రకాశిస్తూ; ఎంతో అందమైన అతడి దేహం ఆ విధంగా (ముందు పద్యంలో వర్షించినట్టుగ) నేల మీద పడింది. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. అధిప! యంతన గను విచ్చి యఖిల జనులు । గనుంగొనంగ, నయ్యుజ్వలతనువు విడిచి 
చని సముద్దీప్త మైన తేజంబు వారి । జాప్తబింబంబు సొచ్చె నత్యద్దుతముగ. 363 


ప్రతిపదార్థం: అధిప!; అంతన= వెంటనే; కను విచ్చి= కనులు తెరచి; అఖిల జనులు కను(గొనంగన్‌= ఉన్నవారంతా 
చూస్తుండగా; సముద్దీప్త్రము+ఐన= ఎక్కువకాంతితో (ప్రకాశించే; తేజము= (ప్రకాశం; సముజ్ష్యల తనువు= దేదీప్యమానమైన 
శరీరాన్ని; విడిచి చని= విడిచిపెట్టిపోయి; వారిజ+ఆప్త, బింబంబు= కమలములకు కూర్చువాడైన సూర్యుడి మండలాన్ని; అతి+ 
అద్భుతముగన్‌= ఆశ్చర్యజనకంగా; చొచ్చెన్‌= ప్రవేశించింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఉన్నవారంతా బాగా కన్నులు తెరచి చూస్తుండగా అత్యంత (ప్రకాశమాన 
కాంతిపుంజం కర్షుడి తేజోవంతమైన శరీరాన్ని త్యజించి, కమలాప్తుని బింబంలో ఆశ్చర్యజనకంగా (ప్రవేశించింది. 


వ. అట్టి యెడ. 364 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వినుము! మహీసురుశాపము | మనుజేంద్రా! సూతపుత్రు మరణాంతం బై 
యునికినొ, రథచక్రము మే । దిని గ్రుంగుట లేక తొంటితెటి(గున నుండెన్‌. 365 


ప్రతిపదార్థం: మనుజేంద్రా; వినుము; మహీసురు= భూదేవునియొక్క; శాపము; సూతపు(త్రుని; మరణాంతంబు+ఐ= మరణంతో 
పరిసమాప్తి నొందినదై; ఉనికినొ= ఉండటంవలన కాబోలు; రథచ[క్రము; మేదినిన్‌= భూమిలో; [క్రుంగుట లేక= దిగబడటం 
లేక; తొంటి తెజంగునన్‌= మొదటి రీతిగానే (యథాపూర్వకంగా); ఉండెన్‌= ఉండింది. 


తాత్పర్యం: మనుజేంద్రా! ఆ బ్రాహ్మణశాపం కర్షుడి మరణంతోనే ముగిసిపోయినట్టున్నది. అందువలననే కాబోలు 
ఆ రథచ(క్రం నేలలో దిగబడటం మానుకొని మునుపటివలెనే నేలపై నిలిచిఉన్నది. 


తే. దారుణాస్త్రజాలాంశుల వైరిసైన్య । తాప మొనరించి, యా సూతతనయ తరణి 
పార్టదుస్తరకాలవైభవము గడవ । ననువు లేమి, నవ్విధమున నస్తమించె. 366 

ప్రతిపదార్థం: దారుణ= భయంకర; అస్త్రజాల= ఆయుధాలసమూహం అనెడి; అంశులన్‌= కిరణాలతో; వైరిసైన్య= శత్రుసేనకు; 

తాపము= వేడి; ఒనరించి= పుట్టించి; ఆ సూతతనయ= ఆ సారథిపుత్రుడనే (కర్షుడనే); తరణి= సూర్యుడు (సూర్యుడు 


కాబట్టి వడదెబ్బ కలిగించటం సహజంగానే ఉన్నది); పార్ణ= అర్జునుడి; దుస్తర= దాటరాని; కాలవైభవము= కాలమహిమను; 
కడవన్‌= సాగించటానికి; అనువు లేమిన్‌= అవకాశం లేనందున; ఆ+విధమునన్‌; అస్తమించెన్‌= (క్రుంగిపోయాడు. 


తాత్సర్యం: క్రూరాలైన ఆయుధసమూహకాంతులతో శత్రుసైన్యాలను వేడిదెబ్బ కొట్టి, కర్టుడనే సూర్యుడు అస్తమించాడు. 
దీనికి కారణం - అర్జునుడు అనే దాటరాని కాలమహిమను గడవడానికి వీలులేనందున ఆ విధంగా అస్తమించాడు. 


విశేషం: అలంకారం: రూపకం. కర్టుడికీ, సూర్యుడికీ, అ(స్తాలకూ, కిరణాలకూ, అర్జునుడికీ కాలమహిమకూ - లేదా పార్టుడనే 
దుస్తరమైన కాల (యమ) మహిమకూ అభేదం చెప్పబడింది కాబట్టి రూపకం. 


క. సూతతనూజుండు వడినం । బ్రీతిం బాంచాలు రార్వ( బెల్లుగం దూర్య 
వ్రాతంబు సెలంగ, సమ్మో | దాతిశయము వొందె( బాండవానీకంబుల్‌. 367 
ప్రతిపదార్థం: సూతతనూజు(డు= కర్ణుడు; పడినన్‌= చనిపోయినందున; ప్రీతిన్‌= ఆనందంతో; పాంచాలురు; ఆర్వన్‌= కేకలు 


పెట్టగా; పెల్టుగన్‌= ఎక్కువగా; తూర్యవ్రాతంబు= వాద్యసమూహపు ధ్వని; చెలంగన్‌= చెలరేగగా; పాండవ+అనీకంబులు= 
పాండవసైన్యాలు; సమ్మోద+అతిశయము= ఎక్కువైన సంతోషమును; పొందెన్‌= పొందినవి. 


తాత్పర్యం: కర్టుడు కూలగా సంతోషంతో పాంచాలురు బిగ్గరగా కేకలుపెట్టారు. యుద్దవాద్యాలు తీవ్రంగా 
మోగాయి. పాండవపక్షం వారందరూ అమితంగా సంతసిల్లారు. 


క _ నిడుంగేలున్‌ బలుతొడలు । న్వెడందయురమునై రణావనిం గర్జునొడల్‌ 
పడియున్న( గని విషాదం | బడరి తొల(గుమాడ్మి( గ్రుంకె నర్కుం డంతన్‌. 368 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 449 


ప్రతిపదార్థం: నిడుశేలున్‌= పొడవైన చేయి; బలుతొడలున్‌= బలసిన తొడలు; వెడద= వెడల్పు అయిన; ఉరమును+ఐ= 
రొమ్మూ కలిగి; రణావనిన్‌= యుద్ధభూమిలో; కర్చు ఒడల్‌= కర్గుడి దేహం; పడి ఉన్నన్‌; కని= చూచి; విషాదంబు+అడరి= 
దుఃఖం పొంగి; తొలంగుమాడ్కిన్‌= వైదొలగిపోయిన విధంగా; అంతన్‌= అప్పుడు; అర్కుండు= సూర్యుడు; (క్రుంకెన్‌= 


అసమించాడు. 
కన. 


తాత్సర్యం: దీర్హబాహువులు, బలిష్టమైన తొడలు, విశాలమైన రొమ్ముతో యుద్దభూమిలో పడి ఉన్న కర్షుడి కళేబరాన్ని 
చూచి, సూర్యుడు (తన పుత్రుడైనందున) దుఃఖితుడై తొలగిపోయినట్లు ఆ సమయంలో అస్తమించాడు. 


విశేషం: అలంకారం: ఉత్రేక్ష. 


తే. నిర్గతప్రాణు రాధేయు నిజకరముల(। గరుణ పెంపున నంటుట కారణముగ 

బావనస్నాన మొనరింప( బోవునట్టు | లపరజలనిధిలోనికి నరిగె నినుండు! 369 
ప్రతిపదార్థం: నిర్గత ప్రాణున్‌= వెడలిపోయిన అసువులు కలిగిన; రాధేయున్‌= కర్ణుడిని; నిజకరములన్‌= సొంత చేతులతో 
(కిరణములతో); కరుణపెంపునన్‌= దయాతిశయంతో, అంటుట కారణముగన్‌= తాకినకారణంగా; పావనస్నానము= పవిత్ర 
స్నానమును; ఒనరింపన్‌= చేయుటకుగా; పోవునట్టులు; అపర జలనిధిలోనికిన్‌= పడమటి కడలిలోనికి; ఇనుండు= సూర్యుడు; 
అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ప్రాణంపోయి పడి ఉన్న రాధేయుడిని తన కిరణాలతో (చేతులతో) కరుణాతిశయంతో తాకి మైలపడిన 
దోషపరిహారార్థం స్నానం చేయుటకో అనునట్లు, పడమటి సముద్రంలోనికి సూర్యుడు వెళ్ళాడు. 


విశేషం: సూర్యతేజస్సుతో జన్మించి, సూర్యతేజస్సులో లీనమైన కర్గుని వ్యక్తిత్వం మహోజ్జ్యలం. జీవితం మాత్రం విషాదాంతం. 
పరిస్థితుల ప్రాబల్యంవల్లనే కావచ్చు - మంచి చెడుతో చెయ్యి కలిపింది. చెడ్డపేరు తెచ్చుకొంది. చివరకు చెడుఫలితాన్ని 
పొందింది. విధి బలీయం. మహాభారతంలో పాఠకుల సానుభూతిని పొందే మరణం కర్టునిది. కడకు అది శల్యుని 
సానుభూతిని కూడ పొందటం విశేషం. 


వ. అప్పుడు. 370 
తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. కామం బాసిన కమలంబుకరణి( బొలుచు | కర్ణుతల యిల బడియు నుదీర్ణకాంతి 

నొప్పు నట్టయు( జూచి శల్యుండు సిడము । ద్రెస్సి మోడైన యరదంబు ద్రిప్పె నధిప! 371 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; కామన్‌= తూటిని; పాసిన= విడనాడిన; కమలంబు= తామరపువ్వు; కరణిన్‌= విధంగా; 
పొలుచు= అందగిస్తున్న; కర్షు తల; ఇలన్‌= భూమిపై; పడియున్‌= పడి కూడ; ఉదీర్ల= గొప్పదైన; కాంతిన్‌+ఒప్పు= కాంతితో 
(ప్రకాశిస్తున్న; అట్టయున్‌= మొండెమును చూచి; శల్యుండు; సిడము= పతాకధ్వజం; (త్రెస్సి= తెగి; మోడైన= రూపం చెడి 
మోడుబారి ఉన్న; అరదంబు= రథాన్ని; త్రిప్పెన్‌= వెనుకకు మరలించాడు. 


తాత్పర్యం: తూటినుండి వేరైన తామరపువ్వువలె ఉన్న కర్ణుని తలను, నేలమీద పడి ఉన్నా మిక్కిలి కాంతితో 
ప్రకాశిస్తున్న అతడి మొండెమును చూచి శల్యుడు టెక్కెము తత్రెగి, మోడుబారిన ఆ తేరును వెనుద్రిప్పి తోలుకొని 
పోయాడు. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలంకారం: ఉపమ. 


కు బలితపువెస నాంబోతుం । బులి గొనినం, బసులు వాజుపోలికి. గ్రోధో 
జ్ఞ్వులు డగు పార్టుండు గర్జునిం | బొలియించిన నీదుసైన్యములు వెజం బజచెన్‌. 372 


ప్రతిపదార్థం: బలితపువెసన్‌= బలంతో కూడుకొనిన వేగంతో; ఆంబోతున్‌= ఆబోతును; పులి కొనినన్‌= పెద్దపులి చంపి 
లాగుకొనిపోగా; పసులు= పశువులు; పాజుపోలికిన్‌= పరుగెత్తిపోయే మాదిరిగా; (కోధ+ఉజ్ష్వలుండు+అగు= పగపెంపుతో 
మండిపోతున్న; పార్టుండు; కర్టునిన్‌; పొలియించినన్‌= చంపివేయగా; నీదు సైన్యములు; వెజన్‌= భయంతో; పజచెన్‌= 
పరుగెత్తిపోయాయి. 


తాత్పర్యం: బలవత్తరవేగంతో పైబడి ఆబోతెద్దును పులి లాగుకొనిపోగా పరుగెత్తిపోయే పసుల మందవలె - 
ప్రతీకారక్రోధంతో మండిపడే పార్భుడు కర్షుడిని తుదముట్టించగా, నీ సైన్యాలు భయపడి పరుగెత్తిపోయాయి. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే. దీనవృత్తి శల్యుండు నీ సేనజనులు, నట్లు పాంచాలు రుబ్బున నార్వ, సిగ్గు 
వడక పాండవమధ్యము సిడము మరలి । మరలి చూచుచు. బాటీరి మనుజనాథ! 373 
ప్రతిపదార్థం: దీనవృత్తి= దీనమైన వర్తనంతో; శల్యుండున్‌; నీ సేనజనులున్‌= నీ సేనలోనివారూ; అట్టు= ఆ రీతిగా; 


పాంచాలురు ఉబ్బునన్‌= సంతోషంతో; ఆర్వన్‌= అరవగా; సిగ్గు+పడక; పాండవ మధ్యము సిడమున్‌= అర్జునుడి ధ్వజాన్ని; 
మరలి మరలి= తిరిగి తిరిగి; చూచుచున్‌ పాణీరి= పరుగెత్తారు. 


తాత్సర్యం: ఆ విధంగా పాంచాలురు విజయోత్సాహంతో ఉబ్బిపోయి కేకలు వేస్తుండగా, శల్యుడు, నీ సైనికులు 
సిగ్గుమాలి పాండవపుత్రులలో మూడవవాడైన పార్టుడి కేతనాన్ని తిరిగి తిరిగి చూస్తూ పలాయనం చిత్తగించారు. 


విశేషం: పాండవమధ్యముడు అర్జునుడు. కుంతీసుత మధ్యముడు భీముడు. మధ్యమ శబ్దానికి నడిమివాడని అర్థం. కాని 
కొందరు చెప్పేటట్లు మూడవవాడని చెప్పటం సరిగాదు. 


ఉ. గాండివ ముక్తబాణమునం గర్జుడు గూలుటయుం, గడంగి శ 
ల్యుం డరదంబు దోలుటయు, నొక్కమొగిన్‌ భవదీయ సేన లొం 
డొండ కలంగి పాటుటయు నుల్లసితుం డయి చూచి, వాయుపు 
త్రుండు మహావిరావమున రోదసి పిక్కటిలంగ నార్దినన్‌. 374 


ప్రతిపదార్థం: గాండివముక్త= గాండీవం నుండి విడువబడిన; బాణమునన్‌= బాణంచేత; కర్ణుడు; కూలుటయున్‌= పడిపోవటమూ; 
శల్యుండు; కడంగి= పూని; అరదంబు; తోలుటయున్‌= మరలించుటయు; ఒక్క మొగిన్‌= అందరు ఒక్కసారిగా; భవదీయ 
సేనలు= నీ సేనలు; ఒండొండ= (క్రమ(క్రమంగా; కలంగి= కలతచెంది; పాటుటయున్‌= పరుగెత్తిపోవటం; వాయుపుత్రుండు= 
భీముడు; ఉల్లసితుండు+ఐ= ఉల్గాసం చెందినవాడై; చూచి; మహా విరావమునన్‌= పెద్ద ధ్వనితో; రోదసి= గగనతలం; 
పిక్కటిలంగన్‌= నిండిపోయేటట్లు; ఆర్బినన్‌= అరవగా. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 451 


తాత్సర్యం: గాండీవం నుండి వదలబడిన బాణంచేత కర్ణుడు పడిపోవటం, శల్యుడు రథాన్ని వెనుకకు తోలుకొని 
పోవటం, కౌరవసేనలు ఒక్కసారిగ భయపడి పరుగెత్తిపోవటం, భీముడు చూచి సంతోషాతిశయంతో గగనభాగం 
మారుమోగేటట్టు ఆర్వగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఆ నినదంబున( బాండవ । సైనికహృదయములు సౌఖ్యసంపద నొందెన్‌ 
మానవనాథ! భవత్సుత । మానసములు శోకఘూరమానము లయ్యెన్‌. 375 


ప్రతిపదార్థం: మానవనాథ!= రాజా!; ఆ నినదంబునన్‌= ఆ మోతలో; పాండవసైనిక; హృదయములు= మనస్సులు; 
సౌఖ్యసంపదన్‌= సుఖభాగ్యాన్ని; ఒందెన్‌= పొందాయి; భవత్సుత= నీ కొడుకుల; మానసములు= హృదయాలు; శోక= 
దుఃఖంచేత; ఘూర్షమానములు= తిరుగుడుపడినవిగా; అయ్యెన్‌= అయ్యాయి. 


తాత్సర్యం: మానవనాథా! భీముడు చేసిన ఆ శబ్దానికి పాండవసైనికుల హృదయాలు ఆనందాన్ని అనుభవించాయి. 
నీ కొడుకుల మనస్సులు దుఃఖంతో కలతచెందాయి. 


వ. ఇవ్విధంబున కేతనరహితంబై మోడువడియున్న యరదంబు దోలికొని యరిగి, యమ్మద్రపతి బాష్పాకుల 
లోచనుండును దీనాననుండును సుదీర్హతర నిశ్వాసుండును నై యున్న కౌరవేశ్వరుం జేరంజని యతనితో 
నిట్లనియె : 376 


ప్రతిపదార్థం: ఈ విధంబునన్‌; కేతనరహితంబు+ఐ= టెక్కెం లేనిదై; మోడుపడి+ఉన్న= బోసిపోయి ఉన్న; అరదంబున్‌; 
తోలుకొని; అరిగి= వెళ్ళి, ఆ+మద్రపతి= ఆ శల్యుడు; బాప్ప+ఆకుల= కన్నీటితో కలతపడిన; లోచనుండు= కన్నులు 
కలవాడును; దీన+ఆననుండును= దిగులుతో కూడిన ముఖం కలవాడును; సుదీర్భతర= అత్యంతం పెద్దవైన; నిశ్వాసుండును= 
నిట్టూర్పులు కలవాడును; అయి; ఉన్న; కౌరవ+-ఈశ్చరున్‌= దుర్యోధనుడిని; చేరన్‌+చని= సమీపించి; అతనితోన్‌+ఇట్లు+ 
అనియెన్‌. 


తాత్సర్యం: ఈ విధంగా టెక్కెం లేనిదై, బోసిపోయిన రథాన్ని శల్యుడు తోలుకొనిపోయి, కన్నీటితో కలతపడినవాడు, 
దీనమైన ముఖంతో ఉన్నవాడు, పెద్ద నిట్టూర్పులు నిగిడిస్తున్నవాడు - అయిన దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, అతడితో 
ఇట్లా అన్నాడు. 


చ. “నరవర! యెందు జూడమె రణంబులు! కర్టుండు నర్దునుండు సం 

గర మొనరింతురే యిటులు? క్రౌర్యనిరూఢికి దివ్యు లొంది ర 

చ్చెరు; వది యట్టులుండె; విను చెప్పెద; నెంతయు భీతి. బొంది రా 

హరియు నరుండు( గర్జువడి; కంత విధాతృ(డు దప్పె వానికిన్‌.” 377 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఎందున్‌= ఎక్కడైనా; రణంబులు= యుద్దాలు; చూడమె!= చూడమా!; కర్గుడు; అర్జునుండు; 
ఇటులు= ఈ విధంగా; సంగరము= యుద్దం; ఒనరింతురె!= చేస్తారా!; (క్రార్య నిరూఢికిన్‌= క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఆ 
నేర్పునకు; దివ్యులు= దేవతలు; అచ్చెరువు= ఆశ్చర్యం; ఒందిరి; అది అట్టులు+ఉండెన్‌= ఆ సంగతిని అట్లా ఉండనీ; విను 
చెప్పెదన్‌; కర్ట్షుని వడికిన్‌= కర్షుడి ఆయుధ(ప్రయోగవేగానికి; ఆ హరియున్‌= ఆ శ్రీకృష్ణుడు; ఆ నరుండున్‌= ఆ అర్జునుడు; 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎంతయున్‌= మిక్కిలి; భీతిన్‌+పొందిరి= భయాన్ని పొందారు; అంతన్‌= అప్పుడు; విధాతృండు= ఆయుస్సు నిచ్చే బ్రహ్మ; 
వానికిన్‌= ఆ కర్గుడికి; తప్పెన్‌= అనుకూలుడు కాకుండా పోయాడు. (అందువలననే కర్గుడు ప్రాణాలు కోల్పోయాడు.) 


తాత్సర్యం: “'నరవరా! ఇంతకుముందు ఎన్నెన్నో యుద్దాలు చూచి ఉన్నాం కదా! కాని, కర్ణార్డునులు ఈ యుద్దంలో 

ఠా లంజ ఠా 
ప్రదర్శించిన క్రూరత్వం ఎక్కడైనా చూచామా? అట్టిపోరును అట్టా సాగించినారే! ఆ యుద్ద క్రూరత్వానికి దేవతలే 
ఆశ్చర్యపడ్డారు. ఆ విషయం అట్టుండనిమ్ము. కర్గుడి యుద్ధతీవ్రతకు, వేగానికి ఆ నరనారాయణులిద్దరూ 
భయపడిపోయారు. ఇంతకూ కర్టుడికి విధి చాలలేదు. ఆయుస్సు నిచ్చే బ్రహ్మదేవుడే అతడిపట్ల విముఖుడయ్యాడు. 
(కాబట్టే శౌర్యమున్నా ఆ చావు తప్పలేదు.) 


వ. అని వెండియు. 378 
తాత్సర్యం: అని మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ.  'ధరణీచక్రము నీవ యేలుటకు నుత్సాహంబు వాటించి పో 

రిరి, ప్రాణంబులు డా(పమిం బడిరి వీరిం జూడు!’ మంచుం దురం 

గ రథేభంబులు చుట్టు. గూలి వికటాకారంబులై యుండ నొ 

ప్పి రణోర్విం బడియున్న భూపతుల( జూపెం; జూపి యా రాజుతోన్‌. 379 
ప్రతిపదార్థం: ధరణీచక్రము= భూవలయాన్ని; నీవు+అ= నీవే; ఏలుటకున్‌= పాలించటానికి; ఉత్సాహంబు= ఆసక్తి పాటించి; 
ప్రాణంబులు డాఫమిన్‌= (ప్రాణాలు దాచిపెట్టుకోనందున; పడిరి= నిహతులయ్యారు; (అట్టి) వీరిన్‌; చూడుము; అంచున్‌= 
అంటూ; తురంగ, రథ, ఇభంబులు= గుర్రాలు, రథాలు, ఏనుగులు; చుట్టున్‌; కూలి= చచ్చిపడి; వికట+ఆకారంబులు+ఐ= 
విరూపరూపాలై; ఉండన్‌= కన్పించగా; రణ+జఉర్విన్‌= యుద్ధభూమిలో; ఒప్పి= రాణించేటట్టు; పడి ఉన్న; భూపతులన్‌= 
రాజులను; చూపెన్‌; చూపి= అట్లా చూపించి; ఆ రాజుతోన్‌ (అన్నాడు) 


తాత్సర్యం: నీ వొక్కడవే భూమినంతా పాలించాలని తమ (ప్రాణాలను దాచుకొనకుండా పోరాడి, నిహతులై 
భూపతులు యుద్ధభూమిలో పడి ఉన్నారు. వీరిని చూడుము. 'చూపునకు వికటించే విధంగా పడిఉన్న వీరిచుట్టూ 
గుర్రాలు, తేరులు, ఏనుగులు కూలిపోయి ఉన్నవి. ఆ వీరుల ఒప్పిదాన్ని రాజరాజుకు చూపిస్తూ శల్యుడు ఇంకా 
అన్నాడు. (రణక్షేత్ర భీషణత్వానికి చారుత్వం చేకూర్చబడుతున్నది.) (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. మలియు నమ్మద్రపతి 'యింద్ర యమ వరుణ కుబేరుల బోల్పందగిన యింత లింతలు మేటిమగలు 
మనకార్యంబునకై శౌర్యంబును బాహు వీర్యంబును మెజయించి ధైర్యంబు వొగడొందం బెనంగుట విఫలం 
బగుట విధికృతంబు; దీనికి వగవం బనిలే దని చెప్పి ధనుఃఖండంబుల నాయుధ శకలంబుల( గేతనాతపత్ర 
చామర గజఘంటా తురంగ కింకిణుల తునియలం, గంకణ కేయూర హారమకుటంబుల తుముళ్ళ నభిరామ 
భీషణం బగు రణాంగణంబు సూపి నీకయి పెనంగి సమసిన సైన్యంబు నాలోకింపు' మనునప్పు డసురాంతక 
పార్టులు పాంచజన్య దేవదత్తంబులు పూరించిన నింగి వగుల్చు నమ్మహారవంబున గుండియ లవిసి 
కురుబలంబు లత్యంతవికలంబు లయి, వినిపాతిత రావణనందను. డగు సుమిత్రానందను సింహనాదంబున 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 453 


భయం బంది పజిచు దానవసేనల చందంబున, నీ కొడు కున్న నెలవు విడిచి వలియంబాలిన వెలవెలంబాటు 
నక్కురుపతితో నా శల్యుండు “సంధ్యాసమయం బయ్యె నేంటికి. గయ్యంబు సాలింపుము; వేగుటయు. 
జేయవలయు కర్ణంబు సూచికొంద' మనియె; నట్టియెడం గృపాశ్వత్థామ కృతవర్మ శకుని సుశర్మ ప్రభృతులగు 
దొరలు పాండవ జయంబునకు దైన్యంబు నొందిన మానసంబులతో నిశ్వాసంబులు నిగుడ, నక్కురుపతి. 
జేరం జనుదెంచిన నతండు మూకల మరల్ప రామియు దొరల యుత్సాహ వైకల్యంబును శల్యుమాటల 
తెటింగు నూహించి, మరలి కర్ణుం బేర్కొని విలాపంబు సేయుచు 'హా కర్ణ! హా కర్ణ! యను నెలుంగులతో 
బలంబుల( దివియ నియమించిన, దివిసి కౌరవులు దోడం జనుదేర నిజ శిబిరంబునకుం బోయె; న 
ప్పోవుట జూదంబున నోడి పాండున్భపకుమారులు హస్తినాపురంబు వెడలి యడవికిం బోవునప్పటి భంగి 
యె యుండె; నయ్యవసరంబున. 380 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఆ+మద్రపతి= ఆ మద్రదేశాధీశుడైన శల్యుడు; ఇంద్ర, యమ, వరుణ, కుబేరులన్‌; 
వీరితో; పోల్పన్‌+తగి= సదృశులని చెప్పదగిన; ఇంతలు+ఇంతలు= ఇంతింత; మేటిమగలు= అగ్రశ్రేణి వీరపురుషులు; మన 
కార్యంబునకై; శౌర్యంబును= పరా(క్రమాన్నీ; బాహువీర్యమును= భుజబల దర్శాన్ని; మెజయించి= (ప్రకాశింపజేసి; ధైర్యంబు= 
వారు చూపిన సాహసం; పొగడు+ఒందన్‌= కొనియాడబడేటట్టు; పెనంగుట= యుద్దం చేయటం; విఫలంబు+అగుట= 
ఫలితం దక్కకపోవటం; విధికృతంబు= పూర్వకర్మ ఫలితమైన నుదుటివాత; దీనికిన్‌; వగవన్‌ పని లేదు= పశ్చాత్తాపపడవలసిన 
అగత్యం లేదు; అని; చెప్పి; ధనుఃఖండంబులన్‌= విల్లుల తునుకలను; ఆయుధ శకలంబులను= పోరు పనిముట్ల ముక్కలను; 
కేతన= ధ్వజ; ఆతప(త్ర= గొడుగుల; చామర= చమరీమృగాల తోకవెం(ట్రుకలతో కుచ్చువలె కూర్చబడిన వింజామరల; 
గజఘంటా= ఏనుగుకు కట్టిన మువ్వల (గంటల); తురంగ= గుర్రాల; కింకిణుల= మువ్వల; తునియలన్‌= విరిగిపోయిన 
ముక్కలను; కంకణ= మానవులు ధరించే ముంజేతి వలయముల; కేయూర= రెట్ట కడియాల; హార= దండల; మకుటంబుల= 
కిరీటాల; తుముళ్ళన్‌= పొడితో; అభిరామ భీషణంబు+అగు= కనులపండువుగా ఉండియు, భీతిని పుట్టిస్తున్న; రణ+అంగణంబు= 
యుద్దప్రదేశాన్ని; చూపి; నీకయి= నీకొరకు; పెనంగి= పోరాడి; సమసిన= మరణించిన; సైన్యంబున్‌; ఆలోకింపుము= బాగా 
పరికించి చూడుము; అనునప్పుడు= చెప్పే సమయంలో; అసుర+అంతక= రాక్షస సంహారి కృష్ణుడు; పార్టులు (తము; 
పాంచజన్య - దేవదత్తములు (శంఖముల పేర్లు - వరుసగా); పూరించినన్‌= ఊదగా; నింగి= ఆకాశమును; పగుల్చ్బు= 
పగలకొట్టే, ఆ+మహారవంబునన్‌= ఆ గొప్పశబ్దం వలన; గుండియలు; అవిసి= పగిలి; కురుబలంబులు; అత్యంత= మిక్కిలి; 
వికలంబులు+ఐ= కలవరపడి; వినిపాతిత= చంపబడిన; రావణునందను(డు+అగు= రావణుడి కుమారుడైన మేఘనాథుని 
కలిగిన; సుమి[త్రానందను= సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుని; సింహనాదంబునన్‌= సింహగర్జన శబ్దంబువలన; భయంబు+ 
అంది= భయపడి; పణుచు= పరుగెత్తిపోయే; దానవసేనల చందంబునన్‌= రాక్షస సేనలవలె; నీ కొడుకు; ఉన్న; నెలవు= 
స్థావరాన్ని; విడిచి= వదలిపెట్టి; వలియన్‌+పాటీనన్‌= వణకుతూ పరుగెత్తిపోగా; వెలవెలన్‌పాణు= కాంతివిహీనుడైన; ఆ+ 
కురుపతితోన్‌= ఆ దుర్యోధనుడితో; ఆ శల్యుండు; సంధ్యాసమయంబు+అయ్యెన్‌= మాపటివేళ అయింది; నేంటికిన్‌= ఈ 
దినానికి; కయ్యంబు= యుద్ధం; చాలింపుము; వేగుటయున్‌= తెల్లవారిన తరువాత; చేయవలసిన= ఆచరించవలసిన; కర్ణంబు= 
కార్యాచరణ విధానం; చూచికొందము= చూచుకొనవచ్చును; అనియెన్‌; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; కృప అశ్వత్థామ 
కృతవర్మ శకుని సుశర్మ - ప్రభృతులు అగు= మొదలగువారైన; దొరలు= నాయకులు; పాండవజయంబునకున్‌; దైన్యంబు 
నొందిన= దీనత్వంలో వెలవెలబారిన; మానసంబులతోన్‌= మనస్సులతో; నిశ్వాసంబులు నిగుడన్‌= గట్టిగా దీర్భంగా ఊపిరి 
వదలుతూ; ఆ+కురుపతిన్‌= ఆ రారాజును; చేరన్‌= కలిసికొనుటకు; చనుదెంచినన్‌= రాగా; అతండు= దుర్యోధనుడు; 
మూంకలన్‌= సైన్యాలను; మరల్పరామియున్‌= పొయ్యేవారిని నిలిపి తమతట్టు త్రిప్తుకొనజాలకపోవటాన్ని; దొరల; ఉత్సాహ= 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 

(ప్రేరకశక్తి వైకల్యంబును= విరిగిపోవటాన్ని; శల్యుమాటల= శల్యుడి మాటల; తెజుంగున్‌= ధోరణిని; ఊహించి= మనస్సుకు 
తెచ్చుకొని; మరలి= వెనుకకు తిరిగి; కర్షునిన్‌+*పేర్కొని= కర్గ్టుడి పేరును పలుకుతూ; విలాపంబుచేయుచున్‌= ఏడుస్తూ; 
హాకర్ల! హాకర్ష!; అను ఎలుంగులతోన్‌= అంటున్న కంఠస్వరాలతో; బలంబులన్‌; తివియన్‌= వెనుకకు తగ్గమని; నియమించినన్‌= 
ఆజ్ఞాపించగా; తివిసి= తిరిగి; కౌరవులు; తోడన్‌= వెంట; చనుదేరన్‌= రాగా; నిజశిబిరంబునకున్‌= తన విడిదికి; పోయెన్‌; 
ఆ+పోవుట; జూదంబునన్‌; ఓడి; పాండునృపకుమారులు; హస్తినాపురంబు వెడలి; అడవికిన్‌; పోవునప్పటి భంగియై= పొయ్యేటప్పటి 
విధంగా; ఉండెన్‌; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో. 


తాత్పర్యం: శల్యుడు “ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారితో పోల్చదగిన మహావీరులు మన 
కార్యసాధనకు పరా(క్రమాన్నీ, బాహుబలాన్నీ ప్రదర్శించి ధైర్యంతో యుద్దం చేయటం, అది విఫలం కావటం 
విధిప్రభావం. దానికి విచారించవద్దు' అని చెప్పాడు, విండ్లముక్కలు, ఆయుధాలముక్కలు, జెండాకర్రల, గొడుగుల, 
వింజామరల, ఏనుగుగంటల, గుర్రాల మువ్వల ముక్కలు, కంకణాల, కేయూరాల, హారాల, కిరీటాల పొడులు 
రణరంగమంతా పడి ఉన్నాయి. సుందరంగానూ, భయంకరంగానూ ఉన్న ఆ యుద్దభూమిని చూపి నీ కొరకు 
పోరి (ప్రాణాలు వదలిన సైన్యాన్ని చూడుము” అని అన్నాడు. అప్పుడు కృష్ణార్జునులు పాంచజన్య, దేవదత్త శంఖాలను 
ఊదారు. ఆకాశం (బ్రద్రలయ్యే ఆ శబ్దానికి గుండలుపగిలి కొారవసైనికులు వికావకలయ్యారు. రామరావణయుద్దంలో 
మేఘనాథుడు చనిపోగా లక్ష్మణుడు చేసిన సింహనాదానికి భయపడి పరుగెత్తిన రాక్షస సైన్యంవలె కౌరవసేనలు 
దుర్యోధనుడున్న చోటును వదలి పరుగెత్తగా దుర్యోధనుడు వెలవెలపోయాడు. 'సంధ్యాసమయమయింది. నేటికి 
యుద్దంచాలించి, తెల్లవారేసరికి తరువాతి కర్తవ్యాన్ని నిర్లయించుకొనవచ్చు' నని శల్యుడు పలికాడు. కృపుడు, 
అశ్యత్థామ, కృతవర్మ, శకుని, సుశర్మ మొదలైనవారు పాండవవిజయానికి ఖిన్నులై నిట్టూర్పులు వదలుతూ దుర్యోధనుడి 
వద్దకు వచ్చారు. సేనలా - మరలి వచ్చేటట్టు లేవు. దొరలా - ఉత్సాహం కోల్పోయారు. ఆ పరిస్థితిలో శల్యుడి 
మాటలు స్మరించి, "కర్ణా! కర్ణా! అని ఎలుగెత్తి శోకిస్తూ బలాలకు విరామమిచ్చి, కౌరవులు వెంటరాగా దుర్యోధనుడు 
తన శిబిరానికి వెళ్ళాడు. ఆ పోవటం కపటద్యూతంలో ఓడి పాండవులు హస్తినాపురాన్ని వదలి అడవికి పోయినప్పటి 
విధంగా ఉన్నది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలంకారం: స్మృతి. 


చ. తనువుల గర్హబాణము లుదాత్తగతిం జెలువొంద. గౌరవుల్‌ 
కనుకని( బాట, శౌరియును గవ్వడియున్‌ వెలుగొంది రొక్కెడ 
న్వినుత మరీచులై పొడిచి నిర్ణర సంతమసంబు నల్గడం 
జన నభిరామ మూర్తు లగు చంద్రుని సూర్యుని బోల్పం బట్టుగన్‌. 381 


ప్రతిపదార్థం: తనువులన్‌= శరీరములందు; కర్లబాణములు= కర్గుడి బాణాలు; ఉదాత్త భంగిన్‌= గొప్పగా; చెలువు+ఒందన్‌= 
అందగించగా; కౌరవుల్‌; కనుకనిన్‌= సం(భ్రమంతో; పాజన్‌= పరుగౌత్తికొనిపోగా; శౌరియున్‌= కృష్ణుడూ; కవ్వడియున్‌= 
అర్జునుడూ; వినుత మరీచులు+ఐ= పొగడబడే కిరణాలుగలవారై; పొడిచి= ఉదయించి; నిర్భర సంతమసంబు= సంపూర్ణమైన 
చీకటి; నల్లడన్‌= నాలుగువైపులకూ; చనన్‌= పోగా; అభిరామ మూర్తులు+అగు= మనోహరాకారులగు; చంద్రునిన్‌; సూర్యునిన్‌; 
పోల్పన్‌= పోల్చుటకు; పట్టుగన్‌= స్థానమగునట్టు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; వెలుంగొందిరి= (ప్రకాశించారు. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 455 


తాత్సర్యం: శరీరాల్లో కరుడు నాటిన బాణాలు గొప్పగా ప్రకాశిస్తూఉండగా, కౌరవులు భయంతో పరుగెత్తిపోగా 
కృష్ణార్జునులు - స్తుతింపదగిన కిరణాలతో ఉదయించి, దట్టమైన చీకట్లు నలువైపులకు తొలగిపోగా మనోహరాకారులైన 
చం[ద్రసూర్యులతో పోల్చదగినవారై ఒక చోట శోభిల్లారు. 


విశేషం: అలంకారాలు: ఉపమ - ఉటత్రేక్ష, 


వ. ఇట్లొప్పి, యమ్మెబుంగుటమ్ములు పెఠికివైచి, యొండొరుల యాననంబు లాలోకించి 'రాత్రి ముఖం బయ్యె 
విరోధుల వెనుకొనుటకు సమయంబుగా” దని సంభాషణంబులు సేసి, తమ సేనలం దివియ నియమించి; 
382 


ప్రతిపదార్థం: ఇట్టు+ఒప్పి= ఈ విధంగా రాణించి; ఆ+మెణుంగు+అమ్ములు= తళతళలాడే ఆ బాణాలను; పెటికివైచి; 
ఒండొరుల ఆననంబులు= ఒకరిముఖం ఒకరు; ఆలోకించి= చూచుకొని; రాత్రిముఖంబు+అయ్యెన్‌= రేయి తలచూపించి 
(చీకటి [క్రమ్ముకొంటున్నదనుట); విరోధుల; వెనుకొనుటకున్‌= తరుముటకు; సమయంబు కాదు; అని; సంభాషణంబులు= 
సల్లాపాలు; చేసి; తమసేనలన్‌; తివియన్‌= ఉపసంహరించుకొనుటకు; నియమించి= ఆజ్ఞాపించి. 


తాత్పర్యం: అట్లా శోభిల్లి ఆ మెరిసే అమ్ములను పీకివేసికొని, ఒకరిమొగం మరొకరు చూచుకొంటూ 'రాత్రి 
కావస్తున్నది. శత్రువులను వెన్నాడటానికి సమయం కాదిది" అని పలికి, తమ సేనలను పోరు విరమించండని 
ఆజ్ఞాపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. బలుని(దెగటార్టి మరలు గోపతియు హరియు. । బోలె గర్జుని సమయించి లీల మెజియ 
మరలి రత్యంత మోదసంభరితు లగుచు€ । గవ్వడియు. గృష్టుండును బంధుగణము లలర. 383 


ప్రతిపదార్థం: బలునిన్‌= బలుడనే రాక్షసుడిని; తెగటార్చి= సంహరించి; మరలు= తిరిగివచ్చే; గోపతియున్‌= ఇం(ద్రుడును; 
హరియున్‌; పోలెన్‌; కర్గుని; సమయించి= చంపి; లీల మెజయన్‌= విలాసంశోభిల్లగా; అత్యంత= మిక్కిలి; మోదభరితులు+ 
అగుచున్‌= సంతోషంతో నిండిన వారౌతూ; కవ్వడియున్‌= అర్జునుడూ; కృష్ణుడును; బంధుగణములు= చుట్టాలు; అలరన్‌= 
సంతోషిస్తుండగా; మరలిరి= వెనుదిరిగిపోయారు. 


తాత్పర్యం: బలుడనే అసురుడిని వధించి తిరిగివచ్చే ఇంద్ర ఉపేంద్రులవలె, కర్షుడిని సంహరించి అర్జునుడు, 
కృష్ణుడూ ఆనందభరితులై, సంతోషంతో బంధుజనులు ఉప్పాంగుతుండగా, తిరిగి శిబిరం చేరారు. 


విశేషం: అలంకారం: ఉపమ. బలుడు మాయాసురుని కుమారుడు. అతలం అనే అధోలోక నివాసి. పలుమాయలతో 
దేవతలను బాధించేవాడు. అతనితో జరిగిన యుద్దంలో ఓడిపోయి ఇం|ద్రుడు అతడిని కీర్తించగా మెచ్చి బలుడు ఇష్టమైన 
వరాన్ని కోరుకో ఇస్తానన్నాడు. ఇంద్రుడు అతని దేహాన్ని కోరుతాడు. వెంటనే బలుడు తన శరీరాన్ని ముక్కలు చేసి ఇంద్రుడికి 
అర్పిస్తాడు. వాటిని ఇంద్రోపేంద్రులు అన్ని వైపుల విసరి వేయగా అవిపడిన చోట్లు వజ్రపుతునుకలవుతాయి. తన భర్తను 
(బ్రతికించుమని అతనిభార్య (ప్రభావతి కులగురువైన శుక్రచార్యులను వేడుకొంటుంది. అతడిని (బ్రదికించడం శక్యం కాదనీ 
కంఠధ్వని వినేటట్టు చేయగలనని గురువుచెపుతారు. నీ శరీరాన్ని వదలి నన్ను చేరుకొమ్మని బలుడి గొంతు వినిపించగా 
ఆమె వెంటనే మరణించి అతడితో కలసి నదిగా మారుతుంది. 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అప్పుడు దివ్యు లన్నరనారాయణుల ననేకప్రకారంబులం బ్రశంసించుచు, నిజనివాసంబులకుం జనిరి; 
పాండవ సేనా జనంబులు సంతసంబునం దేలుచు ధనంజయుం జెలంగి పొగడుచుం బోయి; రివ్విధంబున 
జయంబునం బొంపిరి వోవుచు. బాండవులు విడిదల కరిగి, ధర్మనందను నగరిమొగసాల. జొచ్చి; రట్టియెడ. 

384 
ప్రతిపదార్థం: అప్పుడు; దివ్యులు= దేవతలు; ఆ+నారాయణులన్‌= ఆ కిరీటిని కృష్ణుని; అనేక (ప్రకారంబులన్‌= అనేక 
విధాలుగా; ప్రశంసించుచున్‌= కొనియాడుతూ; నిజనివాసంబులకున్‌= తమ తమ గృహాలకు; చనిరి; పాండవసేనాజనంబులు; 
సంతసమునన్‌= సంతోషంతో; తేలుచున్‌= తేలాడుతూ; ధనంజయుని= అర్జునుడిని; చెలంగి= ఉప్పొంగి; పొగడుచున్‌; 
పోయిరి; ఆ+విధంబునన్‌; జయంబునన్‌= సాధించిన విజయంవలన; పొంపిరిపోవుచున్‌= అతిశయమైన ఆనందాన్ని వెల్లడిస్తూ; 
పాండవులు; విడిదలకున్‌= విశ్రాంతి స్థావరానికి(బసకు); అరిగి; ధర్మనందను; నగరిమొగసాలన్‌= అంతఃపుర ప్రాంగణం; 
చొచ్చిరి= (ప్రవేశించారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అప్పుడు దేవతలు ఆ కృష్ణార్ణునులను పలురకాలుగా కీర్తిస్తూ తమ ఇండ్లకు వెళ్ళారు. పాండవసైనికులు 
సంతోషంతో పొంగుతూ అర్జునుడిని ఉల్లాసంతో పొగడుతూ పోయారు. ఈ విధంగా జయంతో పొంగిపోతూ 
పాండవులు విడిదులకు చేరి, ధర్మరాజు నగరి ప్రాంగణంలో (ప్రవేశించారు. అప్పుడు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క _ చెన్నునం బాంచాలురు మును । ము న్నానృ్ఫపుకడకు నేంగి, ముదితాత్ముం డై 

యున్న యతని గని, దీవన । ల న్నతులను సమ్మదానులాపముల. దగన్‌. 385 
ప్రతిపదార్థం: పాంచాలురు; మునుమున్ను= మొట్టమొదటిసారిగా (ప్రప్రథమంగా); చెన్నునన్‌= వికాసంతో (అందగించేటట్టు); 
ఆ నృపుకడకున్‌= ఆ రాజు ధర్మజుడిదగ్గరకు; ఏంగి= పోయి; ముదిత+ఆత్ముండై ఉన్న= సంతోషచిత్తుడైయున్న; అతనిన్‌+ 
కని= ఆయనను చూచి; దీవనలన్‌= ఆశీర్వాదాలతో; నతులను= నమస్కారాలతో; సమ్మద= సంతోషంతో కూడిన; 
అనులాపములన్‌= మాటలతో; తగన్‌= ఉచితరీతులలో. 


తాత్పర్యం: పాంచాలురు అందరి కంటె ముందుగ ఆనందంతో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళి చూచారు. 
దీవించేవారు దీవించి, నమస్కరించి, ముచ్చట మాటలను చెప్పి, ఆయనను తగిన రీతులలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. గారవించిరి; వివ్వచ్చుండు వేగంబ యరదంబు డిగ్గి చని, యజ్ఞనపతి చరణంబులకు. బ్రణతుండైన, నతం 
దెత్తి యాలింగనంబును మూర్చాఘ్రాణంబును జేసి; భీమ నకుల సహదేవు లన్నరదేవోత్తమునకు( బ్రణమిల్లి, 
పార్టుం గౌంగిలించిరి, కృష్ణసాత్యకు లప్పాండవాగ్రజునకు సవినయ ప్రణామంబు లాచరించిన నమ్మహీవరుం 
డత్యాదరంబున నభినందించె; నప్పుడు కృష్ణుం డతని కిట్లనియె: 386 

ప్రతిపదార్థం: గారవించిరి= గౌరవించారు; వివ్వచ్చుండు= అర్జునుడు; వేగంబ= త్వరగా; అరదంబు= రథం; డిగ్గి= దిగి; 

చని; ఆ+జనపతి= ఆ ధర్మరాజుయొక్క; చరణంబులకున్‌= పాదాలకు; ప్రణతుండు+ఐనన్‌= వంగి నమస్కరించగా; 
అతండు= ఆ ధర్మజుడు; ఎత్తి= లేవదీసి; ఆలింగనంబును= కౌగిలింతను; మూర్హ+ఆ(ఘాణంబును= శిరస్సును మూర్కొనుటను; 
చేసెన్‌; భీమ నకుల సహదేవులు; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= ఆ రాజశ్రేష్టునకు; ప్రణమిల్లి= నమస్కరించి; పార్టున్‌; 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 457 


కా(గిలించిరి; కృష్ణసాత్యకులు (ఇద్దరు); ఆ+పాండవ+అ(గజునకున్‌= ఆ పాండవ జ్యేష్టుడికి; సవినయ= వినయముతో 
కూడిన; ప్రణామంబులు= వందనాలు; ఆచరించినన్‌; ఆ+మహీవరుండు= ధర్మరాజు; అభినందించెన్‌= కొనియాడాడు; 
అప్పుడు; కృష్ణుండు; అతనికిన్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: (ఆ విధంగా అందరు) గౌరవించారు. అర్జునుడు వేగంగా రథం దిగి, ధర్మరాజు పాదాలకు 
నమస్కరించాడు. ధర్మరాజు అతడిని ఎత్తి కౌగిలించుకొని శిరస్సు నాఘ్రాణించాడు. భీమనకుల సహదేవులు 
ధర్మరాజుకు నమస్కరించి, అర్జునుడిని కౌగిలించుకొన్నారు. కృష్ణ సాత్యకులు కూడా ధర్మరాజుకు సవినయ 
నమస్కారాలు చేయగా అతడు వారిని అభినందించాడు. అప్పుడు కృష్ణుడు అతడితో ఇట్టా అన్నాడు: 


శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సరససల్లాపంబు చేయుట (సం. 8-69-16) 


క, “భువనము లన్నియు నొక్క । గవిసియు. గర్జుం బరిమార్పంగా నోపునె? భూ 
ధవ! భవదీయ క్రోధా । గ్ని విహతుండై క్రాంగం గాక నిక్కం బరయన్‌.” 387 
ప్రతిపదార్థం: భూధవ!= భూభర్తా!; నిక్కంబు+అరయన్‌= నిజాన్ని విచారించి తెలిసికొంటే; భవదీయ= నీయొక్క; (క్రోధ+అగ్ని= 


కోపం అనే అగ్నితో; నిహతుండు+ఐ= చంపబడి; (క్రాగాన్‌+కాక= కాలిపోయాడు కాని; భువనములు= జగత్తులు; అన్నియున్‌; 
ఒక్కటన్‌+కవిసియున్‌= ఒక్కటై ఎదుర్కొనినను; కర్గున్‌= కర్టుడిని; పరిమార్పంగాన్‌= చంపుటకు; ఓపునె?= చాలి ఉన్నవా?. 


తాత్సర్యం: 'భూనాథా! ఈ లోకాలన్నీ ఒక్కటై ఎదుర్కొన్నా కర్షుజ్షి సంహరించగలవా? నిజాన్ని నిగ్గు దేల్చి చూస్తే, 
నీ (క్రోధాగ్ని చేతనే అతడు చచ్చి కాలిపోయాడు. అంతే.” 


విశేషం: అలంకారం: రూపకం. 


ఆ. 'రథిక వర్యు(డైన రాధేయు పొలిసిన | యపుడ యెల్ల బొలిసె నని తలంపు 

కౌరవుల; కడంగె వైరంబు, నీ కింక । నెదురు లేదు; ప్రీతి. బొదలు మధిప! 388 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; రథికవర్యుండు+ఐన= రథయోధులలో (శ్రేష్ణుడయిన; రాధేయు పొలిసినన్‌= కర్గుడు చనిపోయిన; 
అపుడు+అ= వెంటనే; ఎల్లన్‌= అన్నీ; పొలిసెన్‌+అని= నాశనమైపోయినవని; తలంపు= తలంపుము; కౌరవులకున్‌; వైరంబు= 
విరోధం; అడంగెన్‌= తీరిపోయింది; నీకున్‌; ఇంకన్‌; ఎదురులేదు= (ప్రతిపక్షమే లేదు; ట్రీతిన్‌= సంతృప్తితో; పొదలుము= 
అభివృద్దిని పొందుము. 


తాత్సర్యం: 'రాజా! రథయోధులలో శ్రేష్టుడైన కర్టుడు చావటంతోనే కౌరవులకు అన్నీ పోయాయని భావింపుము. 
దీనితో నీకు ఎదురే లేకుండా పోయింది. ఇక నీవు సంతోషంగా ్రవర్తిల్లుము.” 


చ. అన విని, యమ్మురాంతకున కా నృపుం డిట్లను 'నీవు చక్కం జూ 
చిన సులభంబు శోభనము శ్రీధర! నీదగు కూర్మి కేను భా 
జన మటె! నాకు దుష్కరమె శత్రుజయంబు? భవత్రసాద జీ 
వనులము మాకు సంపదలు వచ్చు నవశ్యము నింత నమ్ముదున్‌.” 389 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనన్‌ విని; ఆ+ముర+అంతకునకున్‌= మురుని చంపిన ఆ కృష్ణుడితో; ఆ నృపుండు= ఆ ధర్మరాజు; ఇట్టు+ 
అనున్‌= ఇట్టా అన్నాడు; శ్రీధర!= శ్రీకృష్ణా!; నీవు; చక్క-చూచినన్‌= బాగా చూస్తే; శోభనము= శుభంబుకలుగుట; సులభంబు; 
నీదగు= నీయొక్క; కూర్మికిన్‌= వాత్సల్యానికి; ఏను= నేను; భాజనము+అటె!= పాత్రుడనయ్యానే; నాకున్‌; శత్రుజయంబు= 
పగవారిని జయించుట; దుష్కరమె?= కష్టమా? (సులభసాధ్యం); భవత్‌= నీయొక్క; ప్రసాద= అనుగహంవలన; జీవనులము= 
జీవిస్తూ ఉండేవారము; (అయిన); మాకున్‌; సంపదలు= సౌభాగ్యాలు; అవశ్యమున్‌= తప్పక; వచ్చున్‌= కలుగుతాయి; ఇంత= 
దీనిని; నమ్ముదున్‌= విశ్వసిస్తాను. 


తాత్సర్యం: చెప్పినదంతా విని ఆ కృష్ణుడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు: 'కృష్ణా! నీవు కృపాదృష్టితో చూచినంత 
మా(త్రాననే శుభం సులభంగా ప్రాప్తిస్తుంది. నీ ప్రేమకు నేను తగినవాడినయ్యాను గదా. ఇక శత్రుజయం నాకు 
కష్టమా? నీ దయతో జీవిస్తున్నవారము. అందువలన మాకు సంపదలు తప్పక చేకూరుతాయి. దీనిని గట్టిగా నమ్మి 
ఉన్నాను.' 
ఆ.  'అఖిల రక్షకుండ వగు నీకు భక్తుల । మైన మమ్ము. గాచు టరుదె? తలంప 

భయము నెవ్వగయును బాసి నా కంటికి । నిదుర వచ్చు నేండు నీరజాక్ష!' 390 
ప్రతిపదార్థం: నీరజాక్ష!= కమలనయనా! కృష్ణా; తలయపన్‌= ఆలోచింపగా; అఖిల= సమస్త ప్రపంచానికి; రక్షకుండవు+అగు= 


కాపాడేవాడవైన; నీకు; భక్తులము+ఐన, మమ్మున్‌; కాచుట= ప్రోచుట; అరుదె?= ఏమంత ఆశ్చర్యకరమైన విషయమా?; 
భయము; నెవ్వగయును= ఎక్కువైన దుఃఖం; పాసి= పోగొట్టుకొని; నేడు; నాకంటికిన్‌; నిదురవచ్చున్‌. 


తాత్సర్యం: 'పద్మలోచనా! నీవు సర్వలోకాలను కాపాడేవాడవు. భక్షత్రాణ పరాయణుడవు. కాబట్టి, నీ భక్తులమైన 
మమ్ము రక్షించటం అంత ఆశ్చర్యకరమైన విషయమా! భయం, దిగులు పోయి ఇప్పుడు నా కంటికి హాయిగా 
నిద్రపట్టుతుంది.” 

వ. అనవుడు, నచ్యుతుండు. 391 


ప్రతిపదార్థం: అని అనగా శ్రీకృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. “మనమున గూర్తు గాన, తగుమాటల నాకు బ్రియం బొనర్జు టొ 
ప్పును; విను మీ జయంబునకు భూవర! యేను నిమిత్తమాత్ర; మీ 
యనుజులు నీమటిందులు మహాద్దుత విక్రమశీలు; రిట్టి ని 
న్ను నొక(డు పోర మార్కొనంగ నూల్మొని రూపటికుండ నేర్లునే?' 392 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; మనమునన్‌= మదిలో; కూర్తు(వు)= ఇష్టపడతావు; కాన= కాబట్టి; తగుమాటలన్‌= సందర్భోచి తమైన 
మాటలతో; నాకు; ప్రియంబు+ఒనర్చుట= (ప్రీతిని కలిగించటం; ఒప్పును= తగి ఉన్నది; విను; మీ జయంబునకున్‌; ఏను; 
నిమిత్తమాత్రము= ఒక సాధన ప్రాయుడను; ఈ అనుజులు= ఈ తమ్ములు; నీ మజందులు= నీ బావమరదులు; 
మహాద్భుత= ఆశ్చర్యం కలిగించే; విక్రమశీలురు= పరాక్రమగుణ సంపన్నులు; ఇట్టి= ఇటువంటి; నిన్నున్‌; ఒకండు= ఎవడో 
ఒకడు; పోరన్‌= యుద్దంలో; మార్కొనంగన్‌= ఎదిరించేటందుకు; నూల్కొని= పూనుకొని; రూపజికుండన్‌= రూపుమాసిపోకుండా 
ఉండటానికి; నేర్చునే?= సాధ్యమా? 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 459 


తాత్సర్యం: 'రాజా! నీ మనసుకు ఇష్టమైనవాడిని కావటంచేత తగు మాటలతో నాకు సంతోషాన్ని కలిగించటం 
ఉచితమే. అయినా ఉన్న సంగతి వినుము. మీరు సాధించిన విజయానికి నేను కేవలం ఒక నిమిత్తమా(త్రుడనే. నీ 
తమ్ములు, నీ బావమరదులు అద్భుతమైన పరాక్రమవంతులు, ఇలాంటి నిన్ను ఎవడో ఒకడు యుద్దంలో ఎదిరిస్తే, 
రూపుమాసిపోకుండా నిలబడగలడా? 


వ. అని యిట్లు, మధుర సల్లాప సౌఖ్యంబు నొంది, ధర్మనందనుండు పొలికలను సూచువేడుక దనకుం బుట్టిన, 
గృష్టునితోడం జెప్పి యతం డనుమతి సేయం, గాలవాలంబులు దంత వర్ణంబులునగు రథ్యంబుల6 దన 
రథంబున( బూన్పించి, యారోహణంబు సేసి, కరదీపికా సహస్రంబులు వెలుంగ, సమస్తబంధు మిత్ర సోదర 


పరివృతుండై యరుగునప్పుడు, కృష్ణు నాలోకించి. 393 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; మధుర= తీయని; సల్హాప= సంభాషణలతో; సౌఖ్యంబు= హాయిని; ఒంది= అనుభవించి; 
ధర్మనందనుండు; పొలికలను= యుద్దభూమిని; చూచు వేడుక= చూడాలన్న అభిలాష; తనకున్‌; పుట్టినన్‌= కలుగగా; 
కృష్ణుడితోడన్‌ చెప్పి; అతండు; అనుమతి చేయన్‌= ఒప్పుకొనగా; కాల వాలంబులు= నల్లటితోకలు; దంతవర్లంబులున్‌+అగు= 
ఏనుగుకొమ్ములవలె తెల్లని మెయిచాయ కలిగిన; (తెల్లనిగుర్రాలకు నల్లటితోకలు ఒకశోభ); రథ్యంబులు= తేరులాగే 
గుర్రాలను; తన రథంబునన్‌; పూన్సించి= కట్టించి; ఆరోహణంబు చేసి= ఎక్కి; కరదీపికా= చేతికాగడాల; సహ(స్రంబులు= 
వేలకొలది; వెలుంగన్‌= వెలుగుతుండగా; సమస్త= అందరు; బంధుమిత్రసోదర; పరివృతుండై= చుట్టూ చేరినవాడై; అరుగునప్పుడు= 
వెళ్ళేటప్పుడు; కృష్ణున్‌; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఇట్లా తియ్యని ప్రీతిమాటలవలని సుఖాన్ని పొంది, ధర్మరాజుకు యుద్దభూమిని చూడాలనే కోరిక 
కలుగగా శ్రీకృష్ణుడితో చెప్పి అతడి అనుమతి పొంది, నల్ల తోకలుగల తెల్లని గుర్రాలు పూన్చిన రథమెక్కి వేయి 
కాగడాలు వెలుగుతూ ఉండగా సమస్త బంధుమిత్ర సోదరబ్బందాలు వెంటరాగా వెళ్ళుతూ కృష్ణుడిని చూచి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “'సకలధరణివలయ సామ్రాజ్యమునకు నే । డేను భర్తనైతి! నెల్ల పెంపు 
గలిగి నీదుకరుణ గడిందిమగం డగు । పగతు( డశ్రమమునం దెగుటం జేసి!” 394 
ప్రతిపదార్థం: కడింది= గొప్ప; మగండు= వీరుడు; అగు; పగతు(డు= శత్రువు; అశ్రమమునన్‌= అనాయాసంగా; తెగుటన్‌+చేసి= 


హతుడగుటవలన; నీదుకరుణన్‌= నీ దయవలన; సకలధరణివలయ= సమస్త భూచక్ర; సామ్రాజ్యమునకున్‌= సంపూర్ణ 
ఆధిపత్యానికి; ఎల్లపెంపున్‌+కలిగి= సమస్త వైభవము సమకూడి; నేడు= ఈనాడు; ఏను; భర్తను+ఐతిన్‌= ప్రభుడనయ్యాను. 


తాత్సర్యం: 'శౌర్యఘనుడైన, శత్రువు సులభంగా చంపబడటంచేత, నీ దయవలన మొత్తం మండల సామ్రాజ్యానికి 
సంపూర్ణ వైభవంతో స(మ్రాట్టునయ్యాను. 


క అని కీర్తించుచు, నరు గనుం । గొని యగ్గించుచు, ముదంబు గూరిన మదితోః 
జని కర్ణునిశిరమును ద । త్తనయుల గాత్రములు( జూచె ధరణీనాథా! 395 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; అని; కీర్తించుచున్‌= కొనియాడుతూ; నరున్‌; కనుంగొని= చూచి; అగ్గించుచున్‌= 
పొగడుతూ; ముదంబు= సంతోషం; కూరిన= నిండిన; మదితోన్‌= మనస్సులో; చని= దగ్గరకు వెళ్ళి; కర్టు శిరమును; తద్‌+ 
తనయుల= ఆయన కుమారుల; గాత్రములున్‌= శరీరాలను; చూచెన్‌= వీక్షించాడు. 


తాత్పర్యం: భూమీశా! ధర్మజుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతిస్తూ, అర్జునుడివైపు తిరిగి ఆయనను పొగడుతూ, 
సంతోషంతో నిండిన చిత్తంతో పోయి తెగిపడి ఉన్న కర్షుడి తలను, ఆయన పుత్రుల దేహాలను చూచాడు. 


వ. చూచి తన్నప్పుడు గ్రమ్మటి జన్మించినవానింగా6 దలంచి, యాపదలకుం బాసి సంపదలకు భాజనంబ నైతి 
నని యూజడిల్లి, యుల్లాసంబున మరలె; నిట్లు కర్ణసాగరంబు గడవ నీ(ది పాండునందనులు 
పరమానందంబు నొంది రని, సంజయుండు ధృతరాష్తునకుం జెప్పె నని జనమేజయునకు వైశంపాయనుం 
డిట్లనియె: 396 


ప్రతిపదార్థం: చూచి; తన్నున్‌ అప్పుడు; క్రమ్మణన్‌= మరలా; జన్మించినవానిన్‌+కాన్‌= పుట్టినవానినిగా(పునర్ణన్మ పొందినవానినిగా); 
తలంచి= భావించుకొని ఆపదలకున్‌; పాసి= దూరమై; సంపదకున్‌; భాజనంబు+అ= పాత్రం; అయితిని; అని; ఊయడిల్లి= 
ప్రశాంతచిత్తుడై; ఉల్లాసంబునన్‌= సంతోషంగా; మరలెన్‌= తిరిగిపోయాడు (ధర్మరాజు); ఇట్టు= ఈ విధంగా; కర్షసాగరంబున్‌= 
కర్ణుడనే మహాసముద్రాన్ని; కడవన్‌= దాటేటట్టు; ఈది; పాండు నందనులు= పాండురాజు అయిదుగురు పుత్రులు; పరమ+ 
ఆనందంబు= పరిపూర్ణ సంతోషాన్ని; ఒందిరి= పొందారు; అని; సంజయుడు; ధృతర్మాష్టునికి; చెప్పెనని= చెప్పాడని; 
జనమేజయునకున్‌; వైశంపాయనుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: చూచి, తాను అప్పుడు పునర్జన్మ ఎత్తినట్టుగా భావించి, కష్టాలు తీరి, సంపదలు పొందానని ఊరడిల్లి 
సంతోషంతో తిరిగి వెళ్ళాడు. ఈ విధంగా కర్ణుడనే సముద్రాన్ని చివరిదాకా ఈది, పాండవులు అధికసంతోషం 
పొందారని సంజయుడు ధృతర్నాష్టుడితో చెప్పగా వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: అలంకారం: రూపకం. 


చ. అనలు(డు భాస్మరుండును సుధాంశు(డు నధ్వరసంప్రవర్తకుల్‌ 
వినుము! నరేంద్ర! యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి ర 
ర్హునుండును గర్జుండున్‌ సమరరూపమునం దగ; నీప్రబంధ మిం 
పొనర( బఠించినన్‌ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంపదల్‌. 397 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ రాజా; వినుము; ఈ (క్రతువు= ఈ యజ్ఞం; విష్ణృుమయంబు= విష్ణువునకు (ప్రీతికరం 
గావించబడింది; అనలుండున్‌= అగ్నిదేవుడు; భాస్కరుండును= సూర్యుడును; సుధాంశు(డున్‌= అమృతకిరణుడైన చంద్రుడు; 
అధ్వర= ఈ యజ్ఞాన్ని; సంప్రవర్తకుల్‌= నడిపినవారు; అర్జునుడును; కర్షుడును; సమర రూపమునన్‌= యుద్దరూపంలో; 
తగన్‌= ఉచితరీతిని; నిర్వహించిరి= నెరవేర్చారు; ఈ (ప్రబంధమున్‌= ఈ కావ్యమును; ఇంపు+ఒనరన్‌= మది సంతసమందేటట్లు; 
పఠించినన్‌= చదివినా; వినినన్‌= విన్నా; నరున్‌= మానవుడికి; చిర= శాశ్వతమైన; సౌఖ్యము; సంపదల్‌= ఐశ్వర్యములు; 


ఒందున్‌= కలుగుతాయి. 


కర్ణపర్వము - తృతీయాశ్వాసము 461 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఈ యుదమనే యజం విషుమయం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ 
© @ sy a7) 
యజ్ఞానికి బుత్విజులు. దీనిని అర్జునుడు, కరుడు యుద్దరూపంగా నిర్వహించారు. ఈ ప్రబంధాన్ని ఆసక్తిగా 
Sy జ © ఠా జాన్‌ 
చదివినా, వినినా శాశ్వత సౌఖ్యాలను, సంపదలను నరుడు పొందుతాడు. 


వ. అనుటయు. 398 


తాత్సర్యం: అని అనగా. (తరువాతి ఆశ్వాసంలోని వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


చ. ప్రకట మహార్థ సౌరభ పరాశర నందన వాక్యమంజరీ 

ప్రకర సమర్దితా! పరమపావననామ! జగత్రయీ విధా 

యక! పరిరక్షక! ప్రతిసమాహృతికారక! చిత్తవృత్తిభా 

వక! భవబంధమోచన! దివాకర చంద్రకృశానులోచనా! 399 
ప్రతిపదార్థం: ప్రకట= స్పష్టంచేయబడిన; మహా+అర్ధ= గొప్ప అర్థం - తత్తార్థం అనే; సౌరభ= సువాసన గల; పరాశరనందన= 
వ్యాసుడియొక్క; వాక్యమంజరీ (ప్రకర= వాక్యరూపాలైన (ఇతిహాస పురాణ (బ్రహ్మ సూ(త్రరూప) కుసుమ గుచ్చాల సముదాయంచేత; 
సమర్శితా!= పూజింపబడేవాడా! పరమ పావననామ!= మిక్కిలి పవిత్రమైన పేరు కలవాడా!; (ఆ పరమేశ్వరుడి నామస్మరణ 
చేతనే సకలదోషాలు తొలగుతాయి అని భావం); జగ(త్రయీ= లోకాలు మూడింటి; విధాయక= సృష్టికర్తవై; పరిరక్షక= 
రక్షకుడవై; (ప్రతి సమాహృతి కారక!= సంహారకర్తవై ఉన్నవాడా!; (బ్రహ్మవిష్ణు రుద్ర రూపాలలో చేసేవాడా!; చిత్తవృత్తి భావక!= 
సకల(ప్రాణుల మనోవ్యాపారాన్ని అంతర్యామిరూపంలో (ప్రవర్తింపజేసేవాడా!; భవబంధ మోచన!= సంసారబంధాలనుండి 
విడిపించేవాడా!; దివాకర= సూర్య; చంద్ర= చంద్ర; కృశానులోచనా!= అగ్నులు నేత్రాలుగా కలవాడా! 


wa 


తాత్సర్యం: స్పష్టంచేయబడిన తత్తార్థం అనే సువాసన గల వ్యాసమహర్షి వాక్యాలనే పుష్పగుచ్చాలతో అర్భించబడేవాడా! 
మిక్కిలి పవిత్రమైన నామం కలవాడా! మూడులోకాల సృష్టి స్థితి సంహార కారకుడవైనవాడా! సకల ప్రాణుల 
మనోవ్యాపారాన్ని అంతర్యామిరూపంలో (ప్రవర్తింపచేసేవాడా! భక్తులను సంసారబంధంనుండి విముక్తులను చేసేవాడా! 


సూర్యచంద్రాన్ని లోచనాలు కలవాడా! హరిహరనాథా! 


క వినత దురిత నిరసన శుభ । జనన కలాకల్య చరణ! సంభావన పా 

వన తటినీమాల్య! సమ । స్తనిగమ సంవేద్య! పరమసంయమిహృద్యా! 400 
ప్రతిపదార్థం: వినత= శిరస్సు వంచి నమస్కరించే భక్తులయొక్క; దురిత= పాపాలను; నిరసన= పోగొట్టటం; శుభజనన= 
కల్యాణం కలిగించటం అనే; కలా= విద్యలో; కల్య= నేర్పుగల; చరణ!= పాదాలు కలవాడా!; సంభావన= (ప్రసిద్దిగల; పావన= 
పవిత్రమైన; తటినీ మాల్య!= నదిని (గంగను) పూదండగా కలవాడా!; సమస్త నిగమ= సర్వశ్రుతులచేత; సంవేద్య!= 
తెలియదగినవాడా!; పరమసంయమి హృద్యా!= ఉత్తమయోగులకు - అనగా జ్ఞానులకు ఆనందం కలుగజేసేవాడా! 


తాత్సర్యం: నమస్కరించిన వారి పాపాలను తొలగించి శుభాలను కలిగించే విద్యలో సమర్థమైన పాదాలు కలవాడా! 
ప్రసిద్దమై పవిత్రమైన గంగానదిని పూలదండగా కలవాడా! సర్వశ్రుతులచేత తెలియదగినవాడా! ఉత్తమయోగులకు 
ఆనందం కలిగించేవాడా! 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 
మాలిని. 
కరణఫల పరిత్యాగ వ్రతోదాత్తచేతః | పరిణత సుఖపీఠ భ్రాజమానా! నతాంహో 
నిరసన చరణాబోన్నిద్రతా రాజమానా! । నిరవధి పరిణాహా! నిర్ణరానంద దేహా! 401 


ప్రతిపదార్థం: కరణ= యజ్ఞాది కర్మలయొక్క; ఫల= ఫలితాన్ని; పరిత్యాగ= విడవటం అనే; (వ్రత= (వ్రతముచేత; ఉదాత్త= 
గొప్పదైన; చేతః పరిణత= మానసిక పక్వత అనే; సుఖపీఠ= హాయినిగొలిపే ఆసనంలో; (బభ్రాజమానా!= (ప్రకాశించేవాడా!; నత= 
ప్రణతులగు భక్తులయొక్క; అంహః= పాపాలను; నిరసన= పోగొట్టునటువంటి; చరణ+అబ్ద్బ= పాదపద్మాలయొక్క; ఉన్నిద్రతా= 
వికాసంతో; రాజమానా!= (ప్రకాశించేవాడా!; నిరవధి= పరిమితి లేని; పరిణాహా!= వైశాల్యం కలవాడా! (సర్వవ్యాపకుడా!); నిర్భర+ 
ఆనంద దేహా!= సంపూర్ణమైన ఆనందమే దేహంగా కలవాడా! 


తాత్పర్యం: యజ్ఞయాగాది కర్మఫలాన్ని కూడ త్యబించటం అనే వ్రతంచేత గొప్పదైన మానసికపక్వత అనే హాయిని 
గొలిపే పీఠంమీద |ప్రకాశించేవాడా! శిరస్సువంచి నమస్కరించిన భక్తుల పాపాలను తొలగించునటువంటి పాదపద్మాల 
వికాసంతో వెలుగొందేవాడా! సర్వవ్యాపకుడా! ఆనందస్వరూపుడా! హరిహరనాథా! 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. 
తాత్సర్యం: ఉభయ కవిమి(త్రుడూ, కొమ్మనామాత్య పుత్రుడూ, పండితులను పూజించటంచేత (ప్రకాశించేవాడూ 
(పండితులచేత పూబింపబడటంచేత వెలుగొందేవాడూ) అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని 
కర్షపర్వ తృతీయాశ్వాసం ఇది. 
కర్ణపర్వం తృతీయాశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్రమహాభారతంలో కర్లపర్వం ఇంతటితో ముగిసింది. 


పద్యము 


అ 
అంగవంగ నిషాద 
అంత 
అంత గొంత యూరుపు 
అంతం దెప్పిణజే విలయాంత 
అంతకకోపవహ్నివిపులా 
అంతకు మున్ను 
అంత నంశుమంతుం 
అందు 
అందు బాంచాలవీరు 
అంబికానాథు(డిట్లను 
అంబుధిలోనొక్క యలఘు 
అకుటిలుండగునాకు 
అకృతా[స్తుండనగు నాకుం 
అక్కర్గుండు నిజరథంబు 
అక్కుంభసంభవుచందం 
అఖీలరక్షకుండవగు 
అగుగాక యతని 
అగ్గలిక దండధారు(డు 
అగ్గిసొరం దలంచు 
అచ్చటిమూంక నల్లడల 
అట్టిద లోకపర్యవస 
అట్టి బల్లిదు నని 
అట్టియెడం గృపప్రముఖ 
అట్టియెడం గృతవర్మ 
అట్టియెడం దక్షకు 
అట్టియెడ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


286 
138 
170 
189 
138 
302 
251 
458 

98 
274 
163 
297 
407 
320 
214 
371 
428 

33 


కర్ణపర్వము 


అ వ్ర ప్రుశ్రఆకాాాా 


పద్యము 


అట్టియెడ 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్నియెడ 
లు 
అట్టియెడ నా సూత 
అట్టియెడ నొక్క రథికుం 
అట్టియెడ మాద్రి పిదపటి 
లు 
అట్టియెడ సంశప్తక 
అట్టి సందడి కయ్యంబున 
అట్లు నొప్పింప దూంగాడు 
ee 
అట్టద్భుతవి(క్రమంబున 
అటయిన నసత్యదోషంబు 
wp 
అట్టయ్యిరువురు నుత్సాహం 
అట్టయ్యెడుం గాకయని 
ee) 
అట్టశ్వ తామ పనంగు 
౧ థ 
అట సవ్యసాచి యడిగి 
(st 
అట్లు దాటి బెట్లువెచిన 
| | oo 
అట్లు దివిసిపోయి 
అట్లు భీమసేనుండు 
అట్టు రాధేయకర 
అట్లు సారథిరహితుం 
అటేచిన కృపాచార్యుపై 
mp} das: 


అడరి పటుబాణజాలం 


పద్య - గద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అడరి సుదక్షిణుతమ్ముండు 
అడిగితినే నిను నా 
అతండు పడవాళ్ళం 
అతండు విజృంభించి 
అత డభిమం|(త్రితబాణ 
అతండు |ప్రదీప్తఖడ్గము 
అతండు వివిధోగ్రవిశిఖ 
అతడు హరుల6 దజుమఈ 
అతనికి నాకునుం గలిగె 
అతనికి బాసటయె 
అతని శిఖండిబాణముల 
అతని శిర స్తాణంబును 
అతిగర్వసమున్నత 
అతిశిత కర్షబాణ 
అత్తటిం గడు బెల్టుగం 
అత్తెజంగున 
అత్తొమ్మిదింటిలోన 

అది దునుమాడి మేన 
అది నరుడెంద మాడుట 
అదియునుంగాక 

అది యెట్లంటేని 
అదియొకండేల కౌరవ 
అధిప! యంతన గను 
అనయము(గ్రూరకరుల 
అనలు(డు భాస్కరుండు 
అన విని ధృష్టద్యుమ్నుం 


464 
పద్యము 


అన విని భూవిభుండు 

అన విని మద్రరాజాతని 
అన విని మేనువొంగ 

అన విని యట్టచేసె 

అన విని యమ్మహీరమణుం 
అన విని యమ్మహీరమణుం 
అన విని యమ్మురాంతకు 
అన విని యెత్తి 

అన విని యవ్వరిష్ట 

అన విని యా దేవుండ 
అనవుడు నచ్యుతుండు 
అనవుడు నట్టకాక యని 
అనవుడు నట్టకాక యని 
అనవుడు నతండిట్టను 
అనవుడు నద్దేవుండు 
అనవుడు నద్దేవుండయ్య 
అనవుడు నమ్మహీపతికి 
అనవుడు నయ్యసుర 
అనవుడు నలుకవొడమి 
అనవుడు నల్లి సూతసుతు( 
అనవుడు భీము(జూచి 
అనవుడు రాజసూతివి 
అనవుడు సంజయుం 
అనవుడు సూతు6 డెంతయు 
అని కీర్తించుచు నరు 

అని కెంజాయ రంజిల్లు 
అని గోపాలదేవు నాలోకించి 
అని చెప్పి చూపె బదంపడి 
అని చెప్పి ప్రీతుండగు 

అని తజిమి పలికిరి ప్రొద్దునుం 
అని తారత మ్యజ్ఞాన 

అని తెగనిండందిగిచి 

అని తొడంగి హాహాకారంబు 
అని ధర్మంబును దూజ(ంగ 
అనిన. గర్జుండిట్టులనియె 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


అనిన గర్జుం డిట్టులను 
అనిన. గృపాణంబు గొని 
అనిన గృష్టుం జూచి 
అనినం (బ్రియంబంది 
అనిన ధర్మనందనునకు6 
అనిన నట్టకాకయని 
అనిన నట్టకాకయని 
అనిన నతం డతని 

అనిన నతండు గన్నీ రొలుక 
అనిన నాసూతనందనుం 
అనిన వారలందణు 
అనిన విని నీ పుత్రుండు 
అనిన విని కర్లుండు 
అనిన విని కర్లుండు 
అనిన విని కెంపుసొంపు 
అనిన విని జామదగ్భ్యుం 
అనిన విని పశుత్వము 
అనిన విని యంత కేమియు 
అనిన విని యంతరంగం 
అనిన విని యచ్యుతుం 
అనిన విని యతండు 
అనిన విని యతండతని 
అనిన విని యబ్బలు 
అనిన విని యమ్మనుజ 
అనిన విని యాంబికేయుం 
అనిన విని యుల్లంబుల 
అనిన విని వాసుదేవుం 
అనిన విని శల్యుండు 
అనిన వివ్వచ్చుండు 

అనిన విని సంజయుండు 
అనిన విని సంజయునకు 
అనిన సంజయుం డమ్మహీ 
అనిన పటుసింహనాదము 
అని పలికి కర్టుండు 

అని పలికి కర్షునిం 


పద్యము 


అని పలికి కలుషం 

అని పలికి కృష్ణునాననం 
అని పలికి 'క్రమ్మజంగ 
అని పలికి గొంతివచనం 
అని పలికి చూడు 

అని పలికిన విని 

అని పలికి మరణోద్యుక్తుం 
అని పలికి మజియును 
అని పలికి యజ్ఞనపతి 
అని పలికి యతని కప్పుడు 
అని పలికి యనంతరంబ 
అని పలికి యనిల 

అని పలికి యవ్విశోకునకు 
అని పలికి వెండియు 

అని పలికి వెండియును 
అని పలికి శంఖంబొత్తి 
అని పలికి సురగణం 
అని పలికి సెజ్జ 

అని పలికి హరుండు 
అని పలికె నిత్రెబింగున 
అని పలికె నప్పుడు 

అని పలికె నా సమయం 
అని పాంచాలురు పార 
అని పార్టు జూచి యత. 
అని పెక్కుభంగుల 

అని పెలుచంబలికి 

అని భల్లప్రకరంబులన్‌ 
అని మజీయు ననేక 

అని మజియును 

అని మజియును 

అని మజియును 

అని మజియునొక్కటి 
అనిమిషనాథుం డిచ్చిన 
అనిమిషవంద్యమాన 

అని మొన శత్రులం 


133 
346 
128 

30 
420 
409 
415 
333 

18 
390 
269 
124 

19 
142 
375 
127 

98 
306 
188 


పద్యము 


అని యంతం దనివోక 
అని యంత నిలువక 
అని యంత నిలువక 
అని య(గజు నప్రియం 
అని యడిగిన సంజయుం 
అని యడిగిన సంజయుం 
అని యడుగుటయు 

అని యతండు శల్యు6 


అని యమ్మహాబలనందనుం 


అని యాసూతనందను 
అని యిట్లు కర్షసారథి 
అని యిట్లు కృష్ణుండు 
అని యిట్లు మధుర 
అని యిట్టమ్మహాత్ములు 
అని యిట్లు సంజయుండు 
అని యిట్టు సల్హాపంబు 
అని యిత్తెజంగున 

అని యుల్లసంబాడి 
అనియె నట్టియెడ 
అనియె నట్టయ్యిరువురు 
అనియె నప్పుడు రాధేయుం 
అనియె నప్పుడు వారణ 
అనియె నప్పుడు వివర్లం 
అనియె నివ్విధంబున 
అని యెలుంెత్తి చెప్పి 
అని యెలులౌత్తి పల్కు 
అనిజుండట్టు పెల్లైెసంగు 
అనిలజానకు( జాల(డె? 
అనిలజాఫాలము గురు 
అనిలజామీ(ద నేయ 
అనిలజుసారథియును 
అనిలతనూభవుండు 
అనిలసుతుండు తీవ 
అనిలో6 దెరలుట 

అని వగచి యుధిష్టిరుం 


ఫ్య ప్రభుపాద సూచి 


పద్యము 


అని వధించెద( గర్జునేనని 
అనివర్తననుతి. గవయ 
అని విడిచె నకులు. 

అని విలాపించి మజీయు 
అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని సూతపుత్రుం జూపిన 
అనుచు6 గూడుకొని రథ 
అనుచు దీనమానసం 
అనుచు శోకోపహతుం 
అనుటయు6 గాక మిట్టను 
అనుటయు 

అనుటయు గారవమున 
అనుటయు ధర్మసూనుం 
అనుటయు నతండు 
అనుటయు నతని 
అనుటయు నట్ట చేసెద 
అనుటయు నాంబికేయుం 
అనుటయు నాతండిట్టనియె 
అనుటయు భీతి వేండి 
అనుటయు వాండట్ట 


అనుటయు విని మున్నాహూతం 


అనుటయు శల్యుండు 
అనుటయు సం(క్రందన 
అనునప్పుడు విషవిస్సుర 
అనునవసరంబున 

అను పలుకులు వినియుం 
అనుభవశమరమ్యా 


పద్యము 


అనేక చండకాండంబు 
అన్న నొచ్చెనన్న యమ్మాట 
అన్నరుని మూండుశరముల 
అన్యచాపలసి తహస్తు( 
అప్పాంచాలోత్తముండు 
అప్పాండ్యమహీపతి 
అప్తుడనిమిషముని 

అప్పు డయ్యనిలతనయుం 
అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు 

అప్పుడు కురురాజు 
అప్పుడు కృపసౌబల 
అప్పుడు గురుతనయాద్రిం 
అప్పుడు చేనెత్తురు 
అప్పుడు దివ్వు లన్నర 
అప్పుడు దుర్యోధన 
అప్పుడు ధృష్టద్యుమ్నుండు 
అప్పుడు నకులుం డతని 
అప్పుడు నీ కొడుకు 


అప్పుడు నీయందు జేయం 


అప్పుడు ప్రతివింధ్యు( డైదు 
అప్పుడు యుధామన్యుండు 
అప్పరోగణంబు లాడుచు( 
అబ్బలంబునకు బాసట 
అమరనదీతనూభవు. 
అమరులకు నజయ్యులగు 


అమరులకు నజయ్యులగు వారి 


అమరులకు నసురులకు 
అమితబలంబగు (బ్రహ్మాస్త్ర 
అమ్మహావీరు నాలోకించి 


అమ్మహో[గ్ర విజృంభణంబున 


అమ్మాద్రీపుత్రుండు 
అమ్మురారి ధవళహయము 


465 


466 
పద్యము 


అమ్ముల బండ్ల్దును రథ 
అమ్ములు మూడు పార్టు 
అమ్మయి ధర్మనందనుని 


అమ్మయి నుగు(డై మజీయు 


అయివమ 
అయ్యవసరంబున 


అయ్యవసరంబున నాకసంబు 


అయ్యిరువురకు నొకటి 
అయ్యిరువుర యబ్బాలుని 
అయ్యెడం గూడిన కాకంబు 
అరదంబు చ(క్రంబు 
అరదంబు డిగ్గ నుజికి 
అరదంబున్‌ సిడమున్‌ 
అరదంబెక్కి శరాసనం 
అరదము పోవనిమ్ము 
అరదమెక్కి తటిమె 
అరయ నెవ్యాండు నాకంటి 
అరుదిది నీవు నొవ్వక 
అర్జునుండు నన్ను నోర్చిన 
అర్జును. జైంద్రబాణము 
అర్జును నస్త్ర విద్యా 
అర్హచంద్ర బాణహతి 
అలఘుతరాయువు 
అలఘు పటుభల్ల పంచక 
అలవును వెరవును 

అలవు వెరవు6 దలయం. 
అలవెటి(గి పెనంగు 
అలిగి కడంగి సూతసుతు( 
అలిగి కిరీటి మాగధ 

అలిగి జము నాలుకయు. 
అలిగిన మూండు లోకముల 
అలిగిన యన్నరనాథుని 
అలిగి నరుడైంద్ర మాదిగ 
అలిగి నాగనాగతోం 

అలగి యతండు వేజొక 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


అలిగి యర్షునుం డాశీ 
అలిగి సుషేణు. డెంతయు 
అలుకం గెంపు గనుం 
అలుక మనంబునం 
అలుక వొడమి కర్టుండు 
అల్లదె యర్జున ధ్వజ 
అల్లదె యర్జున ధ్వజ 
అవియుం బ్రాకార గోపుర 
అవిరళ దర్భ్శనస్థిర 

అవి వేగంబ మరల్చి 
అవ్వి[క్రమ విశేషంబు 
అప్పి క్రమ విహారంబు 
అవ్విరించి (బ్రార్థించి 
అవ్వీరుం డవ్విఫ్రని 
అవ్వీరు నాటోపంబు 
అవ్వేండిమికి వెజచజుచి 


ఆ 


ఆకులత( బొంది పలుకు 
ఆ చంద మెందు గలదది 
ఆటోపమడంగి యచ్చటి 
ఆత(డును దురగసారథి 
ఆత డేయం( గిరీటంబు 
ఆతని( దాశె వీ(క 
ఆతనిచే నీ విక్కడ 
దిక్కువారు భీముం 
'ద్రుపదనందనుండు 
ధృష్టద్యుమ్నాదులు 
నినదంబున6 బాండవ 
భూదేవుండును 
మహనీయచాపమున 
మువ్వురు. జలమున 
యిరువురు నిబిడ 
యుగ్రాహవకేలి నిట్టు 
ఆయుధము విడిచి 


66666666 (6 


పద్యము 


ఆ రథికుండు దలంకక 
ఆ రథికు నచట. గానక 
ఆ రాజు నైదు వాలిక 

ఆ రాధేయుం డాతని 
ఆర్బి పలుచ నట్టహాసం 
ఆలలోని యాంబోతును 
ఆలోం గర్జుని చేతం 
ఆలోన 

ఆలోనన యజ్ఞనపతి 

ఆ వెల్లికి నోర్వలేక 

ఆ సభ నా దుష్టాత్ముండు 
ఆ సభలోనం గొన్న 
సమయంబున భీమసేను 


సమయంబునం 


6666 


సంకులసమరంబు 


ఇ 

ఇట్టి కష్టపు గేలికై 
ఇట్టి నన్ను ననునయించి 
ఇట్టి మాయందును 
ఇట్టులను సంజయుం 
ఇట్టగు టెలుంగక 
ఇట్టదల్చుచు 
ఇట్టభినందించి యన్నరేం 
ఇట్లరుగుచు నలుక 

౧ 
ఇట్లు కోదండంబు 

క 
ఇట్టు కౌంతేయముఖ్యు 
ఇట్లు గలయం గనుంగొని 

0 
ఇట్లు గవిసిన మన 

(s¢] 
ఇట్లు గాండీవంబెత్తి 

క 
ఇట్టు చరాచరాత్మకంబై 
ఇట్టు చిత్రుండు 
ఇట్లు దలపడి 

C3 


సమయంబున శోణితంబు 


పద్యము 


ఇట్టు దాకిన యాభీరాది 
ఇట్లు దారుణభంగి 
ఇట్టు ద్రోాణసుతుని యేపు 
ఇట్టు నాటించిన నొచ్చి 
ఇట్లు పాండవసేనాపతి 
(39) 
ఇట్టు పాండుతనయు 
ఇట్లు పాదచారులై 
౧ యా 
ఇట్టు ప్రాపై కడంగి 
ఇట్లు భానుదేవ చిత్ర 
ఇట్టు భీము కడంక 
మహా(ప్రభావంబైన 
మున్నీటి నీటి పయిం 
రథంబులపై 
ఇట్టు విక్రమ విజృంభితుం 
ఇట్టు విజృంభించిన 
ఇట్టు విరథుండై వృకోదరుం 
ఇట్టు విహరించుచుండ 
ఇట్లు వెజచణుచి 
ర 
ఇట్టు సంగరోత్సా 
ఇట్టు సత్యసేనుని 
ఇట్లు సుకేతుండు 


౮ 
ఇట్టు 
ఇట్లు సూతనందనుండు 

0 
ఇట్టు సూతపౌ(త్రుండగు 
ఇట్టాప్పి యమ్మెజుంగు 
ఇతండు దెగటాటి 
ఇత్తణీ( ద్రుళ్ళు సూపి 
ఇత్తెజంగునం గవిసిన 
ఇత్తెజంగున నపరాహ్హంబు 
ఇత్తెబంగున నయ్యిరువురం 
ఇత్తెజంగునం బోరినం 
ఇత్తెబంగున 
ఇత్తెబంగు 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఇది యట్టిద మోసంబున( 
ఇది యొక్క ఇతిహాసమే 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున 

ఇప్పరుసున భార్గవాస్త్ర 
ఇప్పుడే నీకు బుద్దులు 
ఇమ్మివ్వరమ్ము సారథ్య 
ఇమ్మెయి సూతనందనుని 
ఇరుగెలంకుల మూ(కలం 
ఇరుదెసల నున్న 
ఇరువదేను నిశిత 
ఇరువురు నతిరథులు 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున కేతన 
ఇవ్విధంబునం గాకం 
ఇవ్విధంబునం ఘోర 
ఇవ్విధంబునం దెచ్చి 
ఇవ్విధంబునం ట్రదీప్త 
ఇవ్విధంబున నద్దెస 
ఇవ్విధంబున నవ్వీరోత్త 
ఇవ్విధంబున నేనుంగు 
ఇవ్విధంబున బలంబుల 
ఇవ్విధంబున మగధ 
ఇవ్విధంబున రాధేయుండు 
ఇవ్విధంబున వి[క్రమ 
ఇవ్విధంబున విక్రమించిన 
ఇవ్విధంబున విరథుం 
ఇవ్విధంబున వివిధ 
ఇవ్విధంబున వివిధాస్త్ర 
ఇవ్విధంబున వృకోదర 


పద్యము 


ఇవ్విధంబున వృషసేను 
ఇవ్విధంబున సేనల 


ఈ 


-ఈడంబోక రాధాసుతుం 
ఈత(డు దుర్హశం బొరసె 
ఈతని నొవ్వ6 బల్కుటన 
-ఈరసమున. గదిసి 


డ్‌ 


ఉగ్రుడై దుస్ససేనుని 
ఉడిపి తోడన కవ్వడి 
ఉత్తమ కర్మ మిట్టిదని 
ఉదయాచలమున 

ఉబ్బి మాద్రీసుతు డెబ్బది 
ఉరగంబు. దునిమి 
ఉజక యడరి మెజసిన 
ఉజక యశ్వత్తామ 

ఉజక సమీరసూనుండు 


ఎ 


ఎంగిళులు గుడిచి 
ఎందణు వొదివిరి వారల 
ఎందు వచ్చెదు? నిలు 
ఎక్కి నిట్టూర్పు నిగుడం 
ఎట్టు 'ప్రియమొనర్చ? నట్టు 
ఎత్తి యత్తురంగంబుల 
ఎదిరి సైన్యంబు సమరం 
ఎది ప్రియము సేయు 

య 
ఎణుంగుదు మజుచితినే 
ఎలమి6 గడచిపోవు 
ఎల(జూడ సిడము విలు 

౧ ఫి 
ఎల్లభంగుల నేడు 
ఎవ్వరు సూపసేల? నరు 


467 


177 
270 
294 

66 
149 
134 
425 
198 
384 
174 
350 
345 
162 


468 


పద్యము 


ఏ 
ఏచిన యా పురత్రయము 
ఏను దపశ్ళరణంబు 
ఏను ధార్తరాష్ట్రహిత 
ఏ నురము వచ్చి నెత్తురు 
ఏను సంధికి. బోయిన. 
ఏనూణు రథంబులు వెస. 
ఏనేమి తపుసేసిన 
ఏనొండె నతనిచే 
ఏమిర పసులని యార్వవు 
ఏమీ తగవును ధర్మము 
ఏలిన వాని పాటుంగని 
ఏసి మజీయు శిత 


ఐ 
ఐనను నిప్పటి దుఃఖము 


ఒ 


ఒంటి మెయి. దాక 

ఒండు శరాసన మెత్తి 
ఒండొక విల్లు వుచ్చికొని 
ఒండొరు కేతువుల్‌ 
ఒండొరులమీంద నుజ్వల 
ఒకటి కొకటి కంటె నుబ్బుచు 
ఒకదేశంబు దాలీడ 

ఒకళు లొకళుల హయముల 
ఒనరింపు(డు దివ్యరథంబు 


ఓ 


ఓపి యతని రణభారము 


క 


కడగి కృతవర్మతోడ 
కడ6గుము నీదుబాణము 
కడు బెక్కు వేలు దూపుల 


362 


180 
76 
369 
54 
383 
37 
193 
47 
128 


344 


76 
415 
267 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


కడువడి వడముడియును 
కడు వెగడంది యున్న 
కదిసిన నమ్మహాభుజుండు 
కనకపు. గామతోమరము 
కనదస్త్రంబుల నుజ్వలోదృట 
కన లధిక మైన 

కనలి యవ్వీరుండు 

కనలి యా సూతపుత్రుం 
కనలి యొండొక విల్లు 

కని గాండీవధరుండు 

కని పాంచాలురు గోపం 
కని ఫాలంబులు భూమి 
కని యాణమ్ముల నెడ నది 
కని రాధేయుండు దివ్య 
కని విందుండు (ప్రదీప్త 

కని సంశప్తకు లేచి 
కనుగొన జుల్కనైన 
కనుగొని భీమసేనుండు 
కనుంగొని శల్యుండిట్టనియె 
కనుగొను మిప్పుడేను 
కపికేతనము హస్తి 

కప్పి యాలోన 

కమలవన సదృశ 
కమలాకరము లీల. 
కమలాసను కట్టెదిరికిం 
కరణఫలపలత్యాగ 

కరి కరి గిరి గిరి నంభో 
కరి బృందంబులు ధ్రెళ్లా 
కరిహయ శవముల 

కర్ల మద్రపతుల కాంతల 
కర్లసుతు(డు పలక 
కర్టుండు పది చండకాండం 
కర్షుండు మనల మార్కొనం 
కర్ణం డొక్కరుండును 


పద్యము 


కర్ట్యు( డట్టి కలన 

కర్ణం డేపారి శిఖండి 

కర్ణుని కేతువు గ్రాలెడు( 
కర్ణునిమెయి నాలోనన 
కర్ణుని య(గ్రభాగంబున. 
కర్షసూనులలో నొకం డు 
కర్మ సూక్ష్మభంగి గానక 
కలన గరుండు భీష్ముండును 
కవలతోం బెనగాడు 
కాండమహాతరంగముల 
కాదేని బిరుదు లాడక 
కామ( బాసిన కమలంబు 
కార్ముకము( గేతువును 
కాలాయస నారాచము 
కావున నవ్వర మిమ్మటు 
కావున నీకు నపియము( 
కావున (బ్రభుత్వసంపద 
కావున నునమశ. ననికిం 
కావున మనవారికి 

కావున వర(ప్రతి[గ్రహం 
కినియించి గదం దల 
కురుపతి దెప్పిణి బాహు 
కురుపతి యాశలు మాలంగ 
కురుపతి వెండియుం 
కురుపక్ష యోధులును 
కురుబల ముబ్బి యార్చె( 
కురువంశోత్తమ! వారి 
కురువిభుండు సూచి శకునిం 
కురుసేనలకుం బతియె 
కులమును శ్రీయు. దేజము 
కులిశప్రస్ఫురణాపహా 

కూలి మూర్చ మునింగిన6 
కృతవర్మ సిక్కువడ 
కృపాచార్యుండును గృత 


పద్యము 


కృపాశృత్థామ కృతవర్మ 
కృపుండు సౌబలు(డును 
కెల(కుల యోధులం 
కేతనంబు గూల్చి యాత 
కేతన కపి భయదంబై 
కేతనము రథము. దురగ 
కేతు చామరాతపత్ర 
కొడుకు లంత రాజ్యంబు 
కొనుమని దివ్యంబగు 
కొలది యెజుంగక 
కోదండంబులు గొని 
కోపసందీప్పుండై చాపంబు 
కౌరవకోటి నే6 బొదివి 
కౌరవ పాండవులకు 
కారవరాజు ధర్మజుండు 
కౌరవ సైన్య మగ్గలము 
క్రీడి తనూజుండైన 
కుచ్చి మద్రవిభుండు 
క్రూరములగు సూతసుతుని 
క్రూరోల్లాసము పల్లవింప( 
క్షత్రియ కులమున జన్మించి 


ఖి 


ఖరభల్లంబున నాతని 


గ్‌ 


గదలీలంగొని తేరు డిగ్గి 
గదసేతంగొని దంతి 
గదసేతంగొని యంత్య 
గరుడాస్త్రం బేసిన 
గాండివ ముక్తబాణమున( 
గాండివి శౌరి కిట్టులను( 
గారవించిరి వివ్వచ్చుండు 
గుణవంతుల గుణములు 
గురు(డును భీష్ముడం 


353 


142 
317 


225 


214 


387 

44 
392 
245 
450 
314 
456 
165 
110 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


గురు(డును భీష్ము(డున్‌ 
గురుతనయుం డనేక 
గురుని కొడుకను తలంపునం 
గురుపుత్రుం డసురాంతకున్‌ 
గురుపుత్రుండు దొంబది 
గురుసుత భీమసేను 
గురుసుతుండు నిన్ను 
గెలుపున మెయివొదలయగ 
గెలుపెల్ల భంగి నితనికి 
గొంతి కడుపునందు. 

గొంతి కొడుకును దేవకి 


గొంతియు నందటు గొడుకులు 


అక్ష 


ఫు 


ఘనతర వత్సదంత 
ఘోరానేక శరాకృతిం 


చ 


చంపి పాలిత (ప్రతిజ్ఞాండ 
చదల మెణుంగులు పర్వం 
చనుటయు నజాతశత్రు 
చరణములుం గరంబులు 
చరమగిరినుండి పడి 
చలంబు నెజయ నతని 
చిందంబుల (మైోంతకు 
చిత్రచాపముక్త శిత 
చిఖునగవుతోడ మైమయువు 
చూచి తన్నప్పుడు (గమ్మణ 
చూపి యక్కాంతేయులం 
చూపుటయు నగ్గలంబగు 
చెన్నునం బాంచాలురు 
చేతులు దలలును బహు 
చేయంగ వలయు వానిం 
చేరి బహుచిత్రగతులం 


80 
313 


పద్యము 


జ 


జనపతియు( గప 
జనములు భీష్మద్రోణులు 
జనములు వృథాప్రతిజ్ఞం 
జనమేజయుని సూతు. 
జనవల్లభ యొక సమయము 
జనసంక్షయంబు పెల్లే 

(se) 
జనులు విహ్వలు లగునట్టి 
జనులెట్టిది మి(త్రవిధంబని 
జనులెట్టిది శత్రువిధంబని 
జామదగ్భ్యు జూచి చయ్యనం 
జూదంబునాండు మొలచిన 


డ 


డిగిరయమున. గదిసిన 
డులిచిన నబ్బలుమగండు 


త 


తక్కటి రథికజనులు 
తక్కటి సైనికు లనిన 
తగువార లొరుల. దెగడుట 
తదనంతరంబ లోక 
తదనీకంబు గజంబులు 
తన కడిమి బంధమోక్షము 
తనకరముల్‌ నిగిడ్బి 

తనకు నెడసొచ్చి 

తనకు. బిమ్మిటియైన 

తన యరదం బెద్దెస6 
తనువుల గర్లబాణములు 
తనువుల బటు బాణంబులు 
తపము నుదాత్త శౌర్యము 
తరమిడి చంపె6 గీచక 
తటిమి తన మునుము 
తణిమి సుశర్మ దాంకిన 


469 


89 
435 


470 


పద్యము 


తలంచిన నెదకు సంతాపంబు 
తలయప(గ సద్గుణంబులకు. 
తలకొని జలములు 
తల్లి చన్నుల పా లేను 

(a) 
తల్లిదండ్రులమాడ్కి 
తళతళ మనియెడు 
తానును వారును దూపుల 
తారకాక్షున కొక్క తనయుం 
తునిమి దోస్సారంబు 
తునియలుగ6 జేసె హరుల. 
తురగ ద్విపరథ తూర్యా 
తురగముల దాన నడపుచు 
తురగ రింఖా ముఖోద్దూత 
తెగి మన కగ్గమై యరుగు 
తెరలక కర్తు( డవ్విజయు. 

లం 

తెలియ విన నీవు సెప్పిన 
తెలిసిన దామోదరుండు 
తెలము మిమ్ము నందణు 

se) 
తెల్లసీవిరులును వెల్లని 

౧ ౧M 
తే రతని యరదమునకుం 
తేరు గదలనీక వైరులు 
తేరు మురారి [ద్రోణసుతు 
తేరుల చెక్కలు వారణంబుల 
తొడరి భవత్తనూజులు 
తొడరు(డు పొదువుం డేయుండు 
తోడన కోదండము 
తోడన హయసూతుల 


తోడై డాపట వలపట( 


ద 


దంతిఘటల్‌ మహో(గ 
దమమున నియమంబున 
దానం గనలి 

దానం గోపం బగ్గలించి 


244 
266 


378 
425 
386 
249 
376 


40 
117 
68 
42 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


దానం గోపించి 

దాన బీణువోవక 
దారుణాస్ర్రజాలాంశుల 
దీనవృత్తి శల్యుండు 
దీనికి నీవు కటకటం 
దీప్త ప్రతాపంబగు 
దుఃఖంబు నిస్తరింప 
దుఃఖపరంపర ద్రొక్కున 
దుర్యోధను చేసిన యవ 
దృష్టాంతము సెప్పెదనని 
దేవతలకు నైన దేవేంద్ర 
దేవత లిచ్చిన తేరు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దైవంబు బలవంతంబనిన 
దొరల6 గడచి బలంబు 
ద్రౌపదీనందనులును 
దుపదతనూజాలుం 
ద్రోణాచార్యుని యుగ్రపు 
ద్రోణుండు బహుదివ్య 
'ద్రోణు పరాభవం బధిక 
ద్విజపతి వృషభాంకోదీర్ల 


ధ 


ధనువు దునిమి కొమ్ములు 
ధనువు దునిమ యొండు 
ధనురాచార్యుని చావు సూచి 
ధను వొండుగ్రత నెత్తి 
ధరణీచక్రము నీవ 
ధర్మపుత్రుడు గురుతనయుతో+ 
ధర్మవాదులు ధర్మతత్త్య 
ధీరజనోత్తముండు 
ధృతరాష్టుండు మ్రనుపడి 


పద్యము 


ధృతి నొండు ఏల్లుగొని 
ధృతి వొగ డొందనేచి 
ధృష్టద్యుమ్నుండును బెండు 


న 


నకుల సహదేవులును 
నకులానుజుండు గృపాణం 
నకులుండు సహదేవుండును 
నకులుడు సూతపు(త్రుండు. 
నడపుమనుటయు నమ్మాట( 
నను. గృష్టుకంటె నధికుం 
నను జూడుము వేడుకకుం 
నను దగియెడు నతిథిం 
నను దొణగి నీవు సౌఖ్యంబున 
నను నింత నీచవు. బనికి 
ననుబోంటి జోదునుం 

నను బోంటుల మనములు 
నను సుప్రసాద దృష్టిం 

నన్ను సర్వసేనాధిపత్యంబునకు( 
నన్నెటింగి యొజీంగి యిట్లనం 
నరతనయుండు దత్తనువు 
నరనారాయణులకు నెందును 
నరవర! చూడవే తెలియ 
నరవర పంపు! మేను 

నరవర యెందు జూడమె 
నరసింహుం డసురేంద్రు 
నరు(డదె కంటే కౌరవ 
నరుండన్న వర్తనము 

నరు డమ్మై వినివచ్చె 
నరు(డు దీ(వ్రశరార్చులు 
నరునకు6 బూని పల్కితి 
నరునకు సూతసూతికి 
నరుని (ప్రతిజ్ఞ భూవర 
నరునిశరంబులన్‌ రథ 


372 

58 
341 

60 
151 
15 
327 
266 
345 
112 
429 
265 
344 

28 
341 

55 
403 
113 
328 
451 
390 
364 
361 
207 

83 
160 
202 
346 
153 


పద్యము 


నవతి కౌరవ రథికులు 
నవతిశరముల నవ 
నవ్వుచు జాపంటు: నడిమ 
నవ్వులకంటిం గాక యది 
నవ్వెడు తలలను (గ్రొవ్వారు 
నాకు6 గల సొమ్ము లెల్లను 
నా కొలది యిప్పు డెటింగితి 
నాగపాశబంధనంబుల 

నా దుర్తయమున జేసియు 
నారాచము లాదిగంగల 
నారాచాది మహో(గ 
నావుడు( దేరు మద్రనర 
నిగుడు దవాన్నిజ్యాలల 
నిడుంగేలున్‌ బలుతొడలు 
నినదసముద్భటస్సురణ 
నిను దలపడ( జూచిన 
నిను నొంచువాడె కర్ణం 
నిన్ను. దృణము. జేసి 
నిబిడ ఘంటావళి నిక్ష్వణం 
నిరత ప్రాణు రాధేయు 
నిలు నిలు మని తమ 
నీకుం బోలిన మొగ్గరంబు 
నీకు వృద్దసేవ లేకున్కి 
నీకు వెజపింప నయ్యెడు 
నీ కొడుకులు కవచియు 
నీచులకు బలంబు నెట్టన 
నీ చెప్పెడుమెయి సూడంగ 
నీ తెజింగిట్టిదేని రణనిష్టకు( 
నీ తోడ్చాటున నే ద్రివిష్ట 
నీ యట్టివాని విక్రమంబునుం 
నీ యస్ర్త్రం బిప్పుడు కర్ణాస్త్రం 
నీ వనేకగతులు నేర్తిది 

నీ విక్రాంతియు నాపయిం 


పద్యగద్య ప్రథమపాద సూచి 


పద్యము 


నీ విట్టివాండ వని ధరణీ 
నీవు జూదంబాడ(గా వైర 
నీవు ప్రాజ్ఞుండవు ప్రబలుండవు 
నూజు గతుల నీవువాణుదే 
నృపు(డును భీష్ముడుం 
నెట్లన యల్సినం దగునె 

లు my 
నెత్తుటందోగిమేను 
నెజీదగ6 దేజితమై 
నేరకతొడరితి. గాల్కొన 
నొంచితోడన 


అక్ష 


ణి 


పంకజనాభు(డున్‌ వినగ 
పటుతరమైన నారసము 
పటునారాచము దీప్తి 
పటుబాణ(ప్రకరంబు 
పటుసింహనాద తూర్యోత్కట 
పట్టపగలింటి సూర్యుని 
పదంప 

పదపడి పాండవయోధు 
పదపడి యొకభంగి 
పదపడి రాధేయుం 
పదుమూండు వర్షముల్‌ 
పదిబాణంబుల నొంచి 
సనినడి జామదగ్భ్యు(డు 
పరదోషము సెప్పుగ 
పరమధర్మపరులు 
పరశురామదత్తం బయిన 
పరశురామునిచేత. 
పరిచయసక్తచిత్తుండయి 
పలకయు వాలునుం 
పలికిన నేమి? బీరములు 
పలుకులు వృథగా నన్నుం 


పలుదెస మంటలు ప్రబ్బయగ 


331 
237 

60 

45 
227 
315 
392 
286 
326 
201 
321 
236 
180 
193 
442 
437 

21 
105 

64 
323 

65 
429 


పద్యము 


పలువురకు. బుట్టినిచ్చలు. 
పవనసుతుచేత నాభూధవుం 
పాంచాలుర6 గేకయుల 
పాండవకోటి సూతుసుతు 
పాండవసైన్యంబుల 
పాండవా[గ్రజుండు దర్పంబు 
పాండవు చాపంబు ఖండించె 
పాండవుల నాజినోర్చు 
పాండవులయట్ల రాధాసుతుం 
పాండవులు ధర్మపరు లెవ్వలన 
పాండున్నపా[గగ్రనందనుండు. 
పాండునృపుసుతులలో 
పాండుసూనులతోడి పగ 
పాండ్యు(డా సేనలపై 
పాయవడియె సేన 
పార్టుదెసం బలుకుపుట్టినం 
పాతిన జూచి కౌరవ 
పాజీపాటి డయ్యుటయు 
పావని మున్నుగా6 గవలుం 
పావనికి నిషాదపతి 
పుండరీకాక్షుండు గాండీవితో 
పులుంగులలో నీవెక్కుడు 
పూనిక నెజపి శోకం 
పెక్కండ్రతోడం గర్జుం 
పేరుగల రథికముఖ్యుల 
పొడవునకు నెగసి 

పొదివెడు నప్పుడు 

పారి బంధు పుత్ర మిత్రుల 
పౌరుషమేటికి దైవం 

ప్రకట మహార్ధసౌరభ 
'ప్రజలకు6 బతి గాగ 
ప్రతిశరములు పాండ్య 
ప్రమితివిదూరా! సుమన 
ప్రాణహాని వచ్చుపట్టున 


461 
125 
278 
306 
337 


472 


పద్యము 


ప్రీతి యెలర్ప వీరుల 
(పైవడి పోయెంగాన ధృత 


అక్ష 


ఫ 


ఫల్లునుండు మేఘబాణ 


బి 


బంధుమిత్ర యుతంబుగ( 
బరవసమొప్పంగ్రూర 
బలమును శౌర్యము. దేజము( 
బలవంతులగు దనుజుల 
బలవి[క్రమములు వినుతం 
బలశాలియైన హంసము( 
బలితపువెస నాంబోతుం 
బలియురగు రాజులును 
బలుగాలిన్‌ నలుదిక్కులం 
బలునారసమున నేసిన 
బలునిందెగటార్చి మరలు 


బలు పెసంగ6 బాండుపుత్రుల. 


బలువిడి నులూకు6 డిరువది 
బలువఐల్లు(గత నెత్తి 

రాం. 
బాడుదలనొండె6 బట్టుము 
బాణజ్యాలలు బెట్టు పర్వ 
బాహువిలాసంబు మెజయ 
బాహువునొచ్చినం గినిసి 
బీరమును లావు గల్గిన 


భ 


భండనంబున. బార్జుచే( 
భండనము నేర్పుమెయి 
భరిత(క్రోధ మహోగ్ర 
భరితోత్సాహతం బేర్చి 
భల్లం బొక్కటం జంపె 
భల్లములు మూంట సిడము 
భార్గవాభిదానంబగు 


418 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


భార్గవా స్త్రంబున నొక్కనిం 
భీమసేనునకు సేనాముఖం 
భీమాస్త్ర శిఖలనశ్వ 

భీము డదల్బుచున్‌ రథము 
భీముండు6 గవలును ధర్మజు 
భీముని రణవిహరణ 
భువనము లన్నియు నొక్కటం 
భూసుర శాపంబున నిదె 
(భ్రుకుటిస్పూర్జిత ఫాలభాగు. 


ను 


మందరంబుచేత మథితమై 
మనమున గూర్తుగాన 
మనము బలశౌర్యఘను. 
మనలోంగయ్యంబేటికి 
మనుజేం[ద్ర! కుశలివగు 
మర్మభేదులైన మార్గణం 
మజీయు గురుపుత్రుడేయ 
మజీయు నమ్మద్రపతి 
మజియు నరుండు సూత 
మణియును 

మజియు నొక్కం డాకర్షింపు 
మజీయు నొక్క మహనీయ 
మజీయు బహువిధోత్సాతం 
మజియొకండేను జెప్పెద 
మణి యొక్కటి సెప్పెద 
మహిత మునులగు వీరెందు 
మాగధుని కోల్తలకు6 

మా తండ్రియెడం జేసిన 
మానకయున్న మణియును 
మానససరసి వసింతు 


మాయోపాయంబుల గాంగేయుం 


మిగిలి యప్పాండవా(గ్రజు 
మీ తండ్రి కుటికి నటికిన 


పద్యము 


మీరు నిజంబ చెప్పితిరి 
ముంచు మహోద్దతి 
ముందర శిఖండినిడి 
ముందరి యట్టుగాదు 
ముదమున నత(డందజ( 
మును లోకముచే సత్కృతి 
మును విశ్వకర్మ దేవేంద్రునకై 
మునుసభం బలికిన 
మును సహదేవుం డెగు 
మూండక్షాహిణు లిమ్మెయి. 
మెజయు వెలిమావులును 
మెజసినం గుపిత 
మెజసినం జూచి 

మెజసిన నెజసిన 
మెటుంగుతోడి లలిత 
మేరువు వోలె నొప్పిన 
మేలి మదావళంబులును 
మేలు విలుగొని యటువది 
మొదలిరాజు సభయముగ 
మొనసి (క్రీడి మణియు 
యొగ్గెడు వాహనంబులు 


య 


యవనశక సైన్యములు 
యాదవ వీరచయంబు 
యుధామన్యుండు గృపా 


ర 


రణంబు దారుణంబయ్యె 
రథమవితథమైనను 
రథము రథమ్ము( జేరంగం 
రథరథ్యగతులు నెజయ 
రథికవర్యుడైన రాధేయు 
రయమున.6 బంచవింశతి 
రయమున వాని నన్నిటి 


పద్యము 


రాజరాజు€ బాసి రాజ్య 
రాత్రిమై. దాశి క్రూరత. 
రాధేయుండు నుదీర్ల 
రాముడు విమల(వ్రత 
రాయంచ మందగతి6 జను 
రెండుసేనల శంఖభేరీ 
రేపకడ సకల బలములు 
రోషమహాటోప భీషణ 


© 


లావులు రథాతిరథ 
లీలంగేల నమర్చి 
లేరిచట మగలు నీకును 


న 


వంగాధీశు. గరీంద్రుతో 
వచ్చిన మజిగెల్పుగొనన్‌ 
వడి. గృతవర్మ దా(కిన 

వడిం బొదివి భీముండార్చిన 
వనధివాసులగు నివాత 
వనమున. బం(డైండే(డులు 
వరంబులు గోరికొం డనవుడు 
వరదివ్యాస్త్ర విదుండు 

వరదు శరణ్యు శశాంక 
వరము వడసిన యాదైత్య 
వరవుడుల నూర్వురను 
వరుణు(డు నీళ్ళచేం జెడునె? 
వజళులు మన చేరువ 
వలను శోభిల్ల నెవ్వాండైన 
వలవదు నన్నునుం గృపు 
వలు6ద నారసంబు 

వాండు వడినం దక్కటి 
వాడె కురుక్షితిపాలుండు 


వాని దునుమాడియా పాండు 


వానినెల్లం (ద్రుంచి వల (వచ్చి 


పద్యగద్య ప్రథమపాద సూ 


పద్యము 


వాని మగిడించి 
వాయుసత్తుండు వాయు 
వారల గడచి ప్రభద్రకు 
వారలపై నక్కురుభూనాథుం 
వారల లోకవీరుల నవ 
వారల వడికోర్వక 

వార లిరువుర నుగ్రంపు 
వారలు గెలంకుల నడవంగ 
వారికి( దోడ్పడి యక్కడి 
వారి వీక్షించి ఖచరులు 
వారొండొరుల శరపరంపర 
వాలికతూపులు మేనం 
వికలరథ ప్రయత్ను 
వికలసాధను.డైన యవ్విభుని 
విజయుం దాశి పెనంగుచో 
విడుతు రాప్రల బంధుల 
వినత దురిత నిరసన 

విని కృతవర్మంగాంచి 

వినిన జనంబు లీత. 

విను కర్గున కే నోడితి 
వినుత మహాస్రముల్‌ 

విను నీకిచ్చిన బాస 

విను పాపదేశ సంజనితుండ 
విను పిచ్చుక కుంటతిరయ 
విను పిన్ననాండు నీ వీ 

విను పెద్దయు వినికిలేని 
విను మట్టేచి నకులు 

విను మత. డిమ్మెయి 

విను మతని యోధజన 
విను మప్పలుకులు పాటిగం 
వినుమాదర ముత్సాహం 
వనుమిత్తెణ(గున నేన 
వినుము కుమార! విపు 
వినుము నరేంద్ర చూడ 


చి 


పద్యము 


వినుము (బ్రహ్మఘ్నుడన 
వినుము మహీసురు శాపము 
వినుము సత్యంబ పలికెద. 
వినుము సుభద్రపట్టి 

విను మేను జేయంయబూనిన 
విను మేను వి[క్రమింపంగ6 
విను మొరులకు గాండివ 
విను సత్యం బాడెద( 

విను సత్య ధర్మరతుండగు 
వియచ్చరులు వెణు(గందిరి 
విరటుని గోవులన్‌ మరల 
విరథుండై పొలివోని 
విరథుండయ్యెన కాని 
వివ్వచ్చు విక్రమవిహారం 
వీండొకరుండె యింక 
వీనులకుం బలుకులు 
వీరికి జయంబు (ధ్రువం 
వెండిపింజ( బొలుచు 
వెండియు. నేపునం బైకొని 
వెండియు బలువిడి నయ్యా 
వెండియు౯ బాంచాల 
వెండియు సుశర్ముని 
వెగడునం జెయేది 
వెగడువడి చ(క్రరక్షకుల్‌ 
వెడతలఏపు లుడిగి 
వెనుకొని రాధేయుండు 
వెరవునం దత్తనువుం 
వెరవునులావు దివ్య 

వెస బెక్కమ్ములు మనపై 
వెస నతని యురము 
వేడుకంజూడు మేను 
వేజొక్క విల్లెత్తి వివ్వచ్చు 
వైచిన నవ్వీరుండు 
వైవస్వతు చందంబున 


473 


142 
404 


434 
382 


243 
424 
412 

65 
178 
322 
269 
232 
363 

56 
310 

25 


474 


పద్యము 


శ 


శక్తులను దోమరంబుల 
శక్రుతేరైన నడపంగ6 
శరణము వేండెదను 
శరతల్పమున నుండి 
శితశరము లుత్తమౌజుండు 
శినివంశవరునితోడం 
శిరమున6 గంఠదేశమున. 
శిరమున గర్లంబుల 
శీతార్త జనంబులు 
శృంగములేని నీలగిరి 
శైనేయుండును భీమసేనుండును 
శెనేయుతోడ విందాను 
శోకవారిధి పారంబు 
'శమమునకై యేనుసకలాంబ 
శ్రమమున సోలుచుండియు. 
(శాంతిం బొందినవాండు 

శ్రీ నిష్పాదన నిపుణ! 

శ్రీ పరిణామస్థితి విద్యా 
శ్రీమచ్చరణాంబుజ యుగ 
శ్రుతకర్మ కోపించి క్రూర 
శుతకర్మ నకులుని సుతుని 


అక్ష 


ఇ 


సంగరమేను పెక్కుదివసంబులు 
సంజయ మురభంజనుని 
సంతసపు వార్త పుచ్చుము 
సకలదేశములను సన్మార్గ 


286 

11 
408 
193 


శ్రీమదాంధ్ర మహాభారతము-కర్లపర్వము 


పద్యము 


సకల ధరణి వలయ 
సత్యంబు నహింసయు 
సత్యవ్రతంబును శాత్రవ 
సత్యసేనుండు మూండు 
సమదాటోపత వాయునందను. 
సమరము 'పెంపుసెప్పెదవు 
సరకుగొనండు పాండు 
సరభసముగ నన్ను 
సరియగు నాకు దివ్య 
సహదేవుని తేరెక్కిన 
సాత్యకియును శరంబులు 
సాత్యకి వృషసేను సప్త 
సామజము వడిననశ్చ 
సామర్థ్యమొప్ప విశ్వం 
సారథిదక్షుండై రథిక 
సారథి యెవ్వండనుటయు 
సారథి యెవ్వండాతనికి 
సారథి లేమిని సాత్యకి 
సారథుల యుబ్బువాజుల 
సారవంతమై కర్టునిసైన్య 
సింహంబు బారింజొచ్చిన 
సిడము కామ సూడు వడశెడు 
సురగరుడఖచరవిద్యా 
సురగరుడోరగవిద్యా 
సురపతి తపంబు సేసిన 
సురలైనం జలమెత్తి 
సూతతనయ నారాచ 
సూతతనూజు( డబ్బలము 


పద్యము 


సూతతనూజుండు వడినం 
సూతతనూజు మోహరము 
సూతతనూభవుం డనిల 
సూత తురంగ స్యందన 
సూతసుతుండు నీ యెదుర 
సూతసుతు.ండు ధనంజయు. 
సూతసుతు(డు బలువిలు 
సూత సుతుని మెడనెత్తురు 
సూతులం దెగటార్చి కేతనం 
సౌబలు నీతియు. గర్హు 
స్తుత్యానుభావ నిర్మల 
స్వాతిగతుండగు శు[క్రుం 


హ 


హతశేషులైన సంశప్త 
హయముల( జంపి ముప్పది 
హయములు పగ్గముల్‌ 

హరి కెక్కు డరయ మద్రేశ్వర 
హరి గలుగంగ నేటికి? 
హరిదెసం గన్గాని యాతని 
హరిమేని కాంతియును 
హరియును బాండునందనులు 
హరి వెరవున ధవళాశ్వ 

హరి సనుదెంచినప్ట మన 
హరుండు దక్క6 జాపధరు. 
హరులను సూతు( జంపిన 
హరు లమ్మహాత్ము లిరువుర 
హితము సెప్పందగనె 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళి వ్యాఖ్యాన నీహితం ) 


సంపుటము - 11 


తిక్కన సోమయాజి 


వ్యాఖ్యాతలు 
డా॥ పి.వెంకటరాజు 
విద్వాన్‌ సింగరాజు సచ్చిదానందం 
డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
డా॥ హెచ్‌.యస్‌. బ్రహ్మానంద 
ప్రధానసంపాదకుడు 
డాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Shalya, Souptika, Sthri parvamulu of Tikkana Somayaji 
Vol. Xl 


Commentary by 

Dr. P. Venkataraju - Salya Parvam ist Canto 

Vidwan Singaraju Sacchidanandam - Salya Parvam - 2nd Canto 
Dr. Jonnalagadda Mruthyunjaya Rao - Soupthika Parvam 

Dr. H.S. Brahmananda - Sthri Parvam 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.610 
First Edition : 2005 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


హా ry 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 


మరోమాట! 

'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమన్యృత్త్స నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం నరస్వతీం వ్యానం తతో జయ ముదీరయేత్‌. 


మహాభారతం వేదాల, శాస్త్రాల, ఉపనిషత్తులసారం. అందుకే ఈ [గ్రంథాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. “భరతానాం 
మహాజ్ఞన్మ మహాభారత ముచ్యతి అని, “మహత్త్వాద్భారవత్వాచ్చ మహాభారత ముచ్యతి” అని మహాభారతనామ నిష్పత్తి. 
అన్నితరాలను అలరించి ధర్మాన్ని జ్ఞానాన్ని బోధించే మహేతిహాసం మహాభారతం. 


ఇంతటి ప్రాశస్యం గల మహాభారతాన్ని వ్యాఖ్యానసహితంగా ప్రజలకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థాన 
యాజమాన్యం 1982-83 నన్నయ సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నది. అందుకు అనుగుణంగా సామాన్యులకు కూడా 
అనువైన రీతిలో ప్రతిపదార్థ, తాత్పర్య విశేషాలతో రూపొందించాలని సంకల్పించింది. ఈ మహాభారత ప్రచురణ ఒక 
మహాయజ్ఞంలాగా కొనసాగుతున్నది. ఆంధ్రదేశంలోని ముప్పైమంది ప్రసిద్ధ విద్వాంసులు, మహాభారత వ్యాఖ్యానంలో 
పాలుపంచుకున్నారు. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు ప్రధాన సంపాదకత్వం వహించారు. ఇందులో భాగంగా ఆది, 
సభా పర్వాలను 2000 సంవత్సరంలోను, 2003 సంవత్సరంలో గోదావరీ పుష్మరాల సందర్భంగా అరణ్య, విరాటపర్వాలను, 
2004లో కృష్ణా పుష్మరాల సందర్భంగా ఉద్యోగ, భీష్మ, ద్రోణ పర్వాలను వెలువరించటం జరిగింది. తరువాత 2005లో 
కర్ణపర్వాన్ని ప్రత్యేక సంపుటంగా ప్రకటనకు సిద్ధం చేయడమైనది. ప్రస్తుతం శల్య, సౌప్తిక, ప్రీ పర్వాలను ఒకే సంపుటంగా 
మీముందుంచుతున్నాం. 


పగ, ద్వేషం, ప్రతీకారం, ఈర్య్యకు లోనైన కౌరవులు పోరుకు సిద్ధపడటం, తద్ద్వారా కలిగిన పరిణామాలకు ఫలితంగా 
“శోకరసంి ఈ పర్వాలలో మూర్తీభవించింది. శల్యునిసారథ్యాన్ని ఆతని మరణాన్ని, దుర్యోధనుని పతనాన్ని వర్ణించే పర్వమే 
శల్యపర్వం. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ కరడుగట్టిన ప్రతీకార హింసాయుత ప్రవృత్తి గలవాడుగా గోచరించగా, ధర్మ 
పరిరక్షణ కోసం అవతరించిన భగవానుడుగా శ్రీ కృష్ణమూర్తి దర్శనమిస్తాడు. ఇక ప్రీ పర్వంలో గాంధారి, కుంతి మున్నగు 
స్ర్తీల మనఃప్రవృత్తుల చిత్రీకరణలో శోకరసం పెల్లుబికింది. 


ఈ పర్వాలకు డా॥పి. వేంకటరాజు, విద్వాన్‌ సింగరాజు సచ్చిదానందం, డా॥ జొన్నలగడ్డ మృత్యుంజయరావు, 
డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద వ్యాఖ్యానం అందించారు. వీరికి మా ధన్యవాదాలు. ప్రధాన సంపాదకులైన ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు విపులపీఠికను, కథాసం[గ్రహాన్ని సమకూర్చారు. వారికి మా కృతజ్ఞతలు. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యాను[గ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవశ్చానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 

కం. ౧ Ye నలి యు అ అజాల్‌, 

నిర్మించడం, పోతన భఆగవతం ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్త్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల (క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీక్రారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -' 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ మ(గ్రహాన్ని నిర్మించింది; “భారతావతరణము'” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాసపీఠము' - అనే (ప్రశస్తసంచికను ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా(ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శకసూ(త్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళగ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లే అర్ధతాత్పర్యాలు వ్రాయదగును. 

ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పుగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


అనంతరము ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక 
ఉండవలెను,” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదీన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్షు ప్రిన్సిపాల్‌, 


యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికిను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


XII 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదీన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కే. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు (వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' “ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 

పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను న్టానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 

మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 

“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశెలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌ వాత ప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల [వ్రాయించవలసివుంటుంది. 


XIV 
వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 
(1. (52) ణ్‌ ర 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 


ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 


పై పద్దతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


XV 


సంపాదక మండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 

సలహా నుండలి సభ్యులు 
పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. 
సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్తసమావేశం 
నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే 
ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్యాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు'వర్క్‌షాప్‌'లను 
కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము।ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమసంపుటం ఆదిపర్వం 
(రెండు భాగాలు), ద్వితీయ సంపుటం- సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణనుగూర్చి 
ఆస్తకితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది,సభా పర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాలనిర్లయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ప్రణాళిక వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పండిత 
మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం 
(2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన 
వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యన సహితప్రచురణ (ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాలలోపల యుద్ద 
పంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం 
జరిగింది. ఆ మార్గదర్శక సూత్రానుగుణంగా ఉద్యోగ, భీష్మ ద్రోణపర్వాలు వెలువడ్డాయి. ఇప్పుడు కర్లపర్వం 
విడుదలయింది. ప్రస్తుతం శల్య, సౌప్తిక, ప్రీ పర్వాలను మూడింటిని కలిపి ఒకే సంపుటంగా మీముందు ఉంచుతున్నాము. 
పర్వాలన్ని విడుదల చేయటానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా 
చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపికి కావాలని తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి 
దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతి ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు 
చేర్చవలసివున్నట్టు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. 


XVI 
కృతజ్ఞతలు: 
Gy 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్భత్వమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి 
ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. సాహిత్య పియులూ, తి.తి.దేవస్థానం సంయుక్తకార్యనిర్వహణాధికారిగా ఉండిన 
శ్రీ ఆర్‌. అప్పారావు, ఐ.ఏ.ఎస్‌., గారికి వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియోసభ్యులైన డా॥.పి రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగా సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. -ఈ (ప్రణాళికద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహా మండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేస్తానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ 
కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం (ఎడిటోరియల్‌ సెల్‌ 
నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె.సర్యోత్తమరావు, శ్రీసముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియలొసెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం మరువరానిది. వీరు వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలు 
త్వరితంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా, ఈ (ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖపాత్ర 
వహించిన కాట్రపాటిసుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా 
సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, 
తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ ఎ. సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి. ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్వరరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగుచూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 


అధ్యక్షులు 
శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీపొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహా మండలి సభ్యులు 


డా॥ వీరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి 


ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ మేడసాని మోహన్‌, డైరెక్షర్‌ 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు స 


అన్నమాచార్య ప్రాజెక్తు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. బుద్ధన్న య 
డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి, 


ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల జ Te 


SE 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కే. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ కే. రామగోపాలకృష్ణమూర్తి 


; డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
1 డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

స డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా.1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా, 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ ఫ్ర పై Aol ._ త్‌ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 
శల్యపర్వం 
సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 


భందార్మరు సంస్థవారి 


సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధానసంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
స్‌సత 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవి క్రీడితం 


శారూలవిక్రీడితం 
టి 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సౌప్తికపర్వము-ద్వితీయాశ్వాసము 


శ్రీ శాశ్వతత్వ కరణ క । లాశాలి! దయాది నిర్మల జ్ఞానమయా! 
నాశోత్పత్తి రహిత! శు । ద్దాశయ సంభజన మహిత! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ= సిరియొక్క; శాశ్వతత్వ= స్థిరత్వంయొక్క; కరణ= చేయటం అనే; కలా= విద్యచేత; శాలి!= (ప్రకాశించేవాడా!; 
దయా+ఆది= దయ మొదలైనవీ; నిర్మల= అమలినమైన; జ్ఞానమయా!= జ్ఞానమూ స్వరూపంగా కలవాడా!; నాశ+ఉత్పత్తి 
రహిత!= మరణమూ, పుట్టుకా లేనివాడా!; శుద్ద+4ఆశయ సంభజన మహిత!= పరిశుద్ద చిత్తవృత్తులు గలవారియొక్క 
ఉత్తమసేవచేత పూజింపబడేవాడా!, హరిహరనాథా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! చంచలయైన శ్రీని స్థిరంగా చేసే కళ కలవాడా! దయ మొదలైన సద్గుణాలూ, 
విమలజ్ఞానమూ స్వరూపంగా కలవాడా! నాశనం, ఉత్పత్తీలేనివాడా! పరిశుద్దాత్ముల ఉత్తమ సేవచేత పూజించబడువాడా! 


విశేషం: శ్రీకి స్వభావమైన చాంచల్యాన్ని పోగొట్టి స్థిరత్వం కల్పించటం ఒకకళ. అటువంటి కళ కలవాడు హరిహరనాథుడు. 
అతడు దయాది స్వరూపుడు. నిర్మలజ్ఞాన స్వరూపుడు. 'నాశోత్పత్తి రహితి పుట్టటం, ఉండటం, పెరగటం, మార్పుచెందటం, 
క్షీణించటం, నశించటం అని పదార్ధానికి ఆరు స్థితులు. షడ్భావవికారాలు. వాటిలో ఆద్యంతాలను (పుట్టటం, నశించటం) 
నిషేధించటం చేత మధ్యలో ఉన్న నాలుగూ కూడా పరమేశ్వరుడికి లేవని స్పష్టపడుతున్నది. 'నాశోత్పత్తి రహిత” అనే 
విశేషణంలో ఉత్పత్తికంటె నాశాన్నే మొదట పేర్కొనటం, (ప్రాణులకు మరణం సహజం అని చెప్పటానికి. 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. నట్లు సూర్యోదయంబైన యా సమయంబున 
సమీరనందనాదిసోదరులును, శౌరిసాత్యకులుం బరివేష్టింపనున్న ధర్మతనయు పాలికి. బఅతెంచి 
ధృష్టద్యుమ్నుని సారథి సాష్టాంగ దండ ప్రణామంబు సేసి కరకమలంబులు మొగిడ్డి. 2 

ప్రతిపదార్థం: దేవా!= ఓ భగవంతుడా! హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు; అట్టు; సూర్య+ఉదయంబు+ఐనన్‌= సూర్యోదయంకాగా; ఆ సమయంబునన్‌= ఆవేళ; సమీరనందన+ఆది 
సోదరులును= భీముడు మున్నగు సోదరులూ; శౌరి సాత్యకులున్‌= కృష్ణసాత్యకులూ; పరివేష్టింపన్‌+ఉన్న= చుట్టువారగా ఉన్న; 
ధర్మతనయు పాలికిన్‌= ధర్మరాజు వద్దకు; పజతెంచి= వచ్చి; ధృష్టద్యుమ్నుని సారథి= ధృష్టద్యుమ్నుడియొక్క సారథి; 
సాష్ట్రాంగదండ (ప్రణామంబు= దండాకారంగా ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్టుగా నమస్కారం; చేసి; కరకమలంబులు= 
హస్తపద్మాలు; మొగిడ్చి= ముడిచి. 


తాత్సర్యం: దేవా! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: అట్లా సూర్యోదయం కాగా 
ఆ సమయంలో భీముడూ మొదలైన సోదరులూ, కృష్ణసాత్యకులూ చుట్టూరా ఉన్న ధర్మరాజు దగ్గరకు వచ్చి 
ధృష్టద్యుమ్నుడి రథసారథి సాష్టాంగ నమస్కారం చేసి, హస్తపద్మాలు ముడిచి. 


య. శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సాష్టాంగ దండప్రణామం - జానువులూ, పాదాలూ, చేతులూ, ఉరస్సూ, ధీ, శిరస్ఫూ, వచస్సూ, దృష్టీ - ఈ 
ఎనిమిదింటినీ నేలకు తగిల్చి కర్ర ఆకారంగా బోర్లా పరుండి చేసే నమస్కారం. 


సీ. “నరవర! మన వీడు నడిరేయి కృతవర్మ । యును గృపాచార్యుండు( దనకు దోడు 
గా వచ్చి జనులు నిద్రావివశాత్ములై ।; యుండ నశ్వత్థామ యొకడు సొచ్చి 
తొలుత ధృష్టద్యుమ్ను! ద్రుంచి తత్పోదర । తనయాది పాంచాల తతుల ముట్టి 
యన్యాయవిధిని నింద్యంబైన విక్రమ । లీలాతిశయమున నేల గలిపి 


ఆ. చేది బలము నెల్ల జెంది మాత్స్య ప్రభ । ద్రకులు మేలుకాంచి ద్రౌపదేయు 
లను శిఖండి గూర్లికొని తన్ను! దాశిన । బెట్టు చంపె నంతవట్టు వారి. 3 


ప్రతిపదార్థం: నరవర!= రాజా! ధర్మరాజా!; మనవీడు= మనశిబిరం; నడిరేయి= అర్ధరాత్రి; కృతవర్మయును; కృపాచార్యుండున్‌; 
తనకున్‌; తోడు+కాన్‌= సహాయంగా; వచ్చి; జనులు; నిద్రా వివశ+ఆత్ములు+ఐ= నిద్రలో ఒళ్ళు మరచినవారై; ఉండన్‌= 
ఉండగా; అశ్వత్హామ+ఒకండు= అశ్వత్థామ. ఒక్కడూ; చొచ్చి= (ప్రవేశించి; తొలుతన్‌= మొదట; ధృష్టద్యుమ్నున్‌; (త్రుంచి= 
వధించి; తద్‌+సోదర తనయ+ఆది పాంచాల తతులన్‌= అతడి సోదరులూ, కొడుకులూ మొదలైన పాంచాలవీరుల 
సమూహాలను; ముట్టి= తాకి; అన్యాయవిధిని= అధర్మపద్దతిలో; నింద్యంబు+ఐన= నిందింపదగిన; విక్రమ లీలా+అతిశయమునన్‌= 
పరా(క్రమలీల ఆధిక్యంతో; నేలన్‌+కలిపి= చంపి; చేది బలమున్‌+ఎల్లన్‌= చేది దేశపుసేన నంతనూ; చెండి= వధించి; మాత్స్య 
ప్రభద్రకులు= మాత్స్యులూ, ప్రభద్రకులూ; మేలుకాంచి= మేల్కని; (ద్రౌపదేయులను= [ద్రౌపది కొడుకులనూ; శిఖండినీ= 
శిఖండినీ; కూర్చికొని= కూడగట్టుకుని; తన్నున్‌= తనను; తాశకినన్‌= మార్కొనగా; అంతవట్టువారిన్‌= వాళ్ళను అంతమందినీ; 
బెట్టు= క్రూరంగా; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: “ధర్మరాజా! మన శిబిరంలోకి అర్దరాత్రి కృతవర్మా, కృపాచార్యుడూ తనకు తోడుగా వచ్చి, జనం 
నిద్రలో ఒళ్ళు మరచిపోయి ఉండగా, అశ్వత్థామ ఒక్కడూ (ప్రవేశించి, మొదట ధృష్టద్యుమ్నుడిని వధించి, అతడి 
సోదరులూ, కొడుకులూ మొదలైన పాంచాల వీరులను అధర్మ పద్దతిలో నింద్యమైన పరాక్రమం ప్రదర్శించి చంపి, 
చేది సైన్యాన్ని అంతనూ వధించి, మాత్య్యులూ, ప్రభద్రకులూ మేలుకొని ద్రౌపదికొడుకులనూ, శిఖండినీ కూడగట్టుకుని 
తనను ఎదిరిస్తే, వాళ్ళను అంతమందినీ దారుణంగా చంపాడు. 


వ. మఠతియును. 4 
తాత్సర్యం: ఇంకా. 
స్రగ్గర. 


ధి 


వీడెల్లం దల్లడిల్లన్‌, వివిధ గతులమై విక్రమోల్లాస మొందం, 

ర్రీడాకల్పంబుగా, నాకృతి(గని ప్రజ శంకించి దైత్యుం డనం, జెం 

డాదెన్‌. శీర్ష వ్రజంబున్‌, హరులగముల వేంటాడె, నేనుంగులం దు 

న్మాడెం, గౌక్షేయ హేలాభ్యసనలసిత బాహార్గళా భీషణుండై. 5 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 469 


ప్రతిపదార్థం: వివిధ గతులమైన్‌= రకరకాల పద్దతులతో; విక్రమ+ఉల్లాసము+ఒందన్‌= పరాక్రమం (ప్రకాశించగా; (క్రీడా+ 
కల్పంబుగాన్‌= ఆటలాగా; ప్రజ= జనం; ఆకృతిన్‌= ఆకారాన్ని; కని= చూచి; శంకించి= అనుమానించి; దైత్యుండు+అనన్‌= 
రాక్షసుడనగా; కౌక్షేయ= ఖడ్గంయొక్క; హేలా+అభ్యసన= సౌలభ్యంకోసమైన అభ్యాసంచేత; లసిత= ప్రకాశించిన; బాహా+అర్గళ= 
తలుపు గడియల వంటి బాహువులచేత; ఆభీషణుండు+ఐ= మిక్కిలి భయంకరుడై; వీడు+ఎల్లన్‌= శిబిరమంతా; తల్లడిల్లన్‌= 
కలతచెందగా; శీర్షవ్రజంబున్‌= తలల సమూహాన్ని; చెండాడెన్‌= ఖండించాడు; హరుల గములన్‌= గుర్రాల గుంపులను; వే 
టాడెన్‌; తున్మాడెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: అశ్వత్భామ రకరకాల పద్దతులతో పరాక్రమం ఒప్పేటట్టు, ఆటవలె, జనం తన ఆకారం చూచి 
అనుమానించి రాక్షసుడనగా, ఖడ్గలీలాభ్యాసంచేత (ప్రకాశించే భుజార్ల్గళాలు కలిగి భయంకరుడై, శిబిరం అంతా 
కలతచెందగా, తలల సమూహాన్ని ఖండించాడు. గుర్రాల గుంపులను వేటాడాడు. ఏనుగులను వధించాడు. 


తే. అడవి దరమిడి నజుకంగ నందు. గల వి | హంగమంబులు గలగొన నటచు తెఅజంగు 

దోంచె నాతడు యోధుల. దునుమఈ గలంగి | యన్యజనము లాక్రందించునప్ప డధిప! 6 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! ధర్మరాజా!; ఆత(డు= ఆ అశృత్త్థామ; యోధులన్‌= వీరులను; తనుమన్‌= వధించగా; 
కలంగ= కలతచెంది; అన్య జనములు= ఇతర జనులు; ఆ(క్రందించు+అప్పుడు= ఏడ్చేటప్పుడు; అడవి= అడవిని; తరము+ఇడి= 


వరసపెట్టి; నజుకంగన్‌= నరకగా; అందున్‌+కల= అందులో ఉన్న; విహంగమంబులు= పక్షులు; కలగొనన్‌= వ్యాపించేటట్టు; 
అజచు తెజగు+తోణెన్‌= అరిచే విధం స్ఫురించింది. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ అశ్వత్భామ యోధులను వధించగా కలతచెంది ఇతర జనులు ఏడుస్తూంటే, అడవిని 
వరుసబెట్టి నరకగా అందులో ఉన్న పక్షులు అంతటా వ్యాపించేటట్టు అరచే విధం స్ఫురించింది. 


విశేషం: అలం: స్మృతి. ఇక్కడ అశ్వత్థామ యోధులను నరకగా ఇతరులు ఏడవటం చేస్తూ, అడవిని నరికినప్పుడు అందులోని 
పక్షులు అరవటం తోచింది- అనటంచేత అలంకారం స్మృతి. ఉపమేయోపమానాలలో ఒకదానిని చూచినప్పుడు, ఇంకొకటి 
స్ఫురించినదని చెప్పితే అది స్మృతిమదలంకారం అవుతుందని లక్షణం. 


కు అటబిచిన( బబిచిన వ్రేకులు | గజిచిన నత డించుకయును గరుణింపక యం 
దటి నుఅముసేసె గుంపుల । కుటికి యుటికి ఖద్గదారుణోల్లసనములన్‌. 7 


ప్రతిపదార్థం: అత(డు= అశ్వత్థామ; గుంపులకున్‌= గుంపులలోకి; ఉటికి+ఉటికి= మిక్కిలి దుమికి; ఖడ్గదారుణ+ఉల్లసనములన్‌= 
కత్తియొక్క భయంకరములైన (ప్రకాశాలతో; అందణన్‌= అందరినీ; అజచినన్‌= అరచినా; పఅచినన్‌= పారిపోయినా; 
(వేళులు+కజచినన్‌= తమ తప్పు తాము ఒప్పుకొనటం సూచించినా; కరుణింపక= దయచూపక; నుణుము+చేసెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: అశృత్తామ గుంపులలోకి ఉరికి ఉరికి కత్తి భయంకరంగా మెరుస్తూండగా, అందరినీ అరిచినా, 
పరుగెత్తుకొనిపోయినా, తమ తప్పు తాము ఒప్పుకొనటం సూచించినా, దయచూపక ఖండించాడు. 


వ. ఆ సమయంబున. 8 


తాత్సర్యం: అప్పుడు. 


i శ్రీమదాంధ్ర మహాభారతము 


మహాస్రర్దర. 

కృపుడున్‌ హార్టిక్యు(డున్‌ వాకిట నిలిచి భయాక్షిప్తయోధవ్రజంబున్‌ 

నృపులున్‌ వే నిర్గమింప న్వివిధ శరముల న్నేదినిం గూల్లుచున్‌ ఘో 

రపు సంరంభంబు దుర్వారముగ. గెరలి రౌద్రంబు రూపంబు దాల్వం 

గుపితక్రవ్యాదులో నాం గుచరిత నిరతిం గ్రూరతాధుర్యు లైనన్‌. 9 
ప్రతిపదార్థం: కృపు(డున్‌; హార్దిక్యుడున్‌= కృతవర్మా; వాకిటన్‌= ద్యారదేశంలో; నిలిచి; భయ= భయంచేత; ఆక్షిప్త= కలతపడిన; 
యోధ (వ్రజంబున్‌= వీరుల గుంపూ; నృపులున్‌= రాజులూ; వే= వేగంగా; నిగ్గమింపన్‌= బయటికి రాగా; వివిధ శరములన్‌= 
రకరకాల బాణాలతో; మేదినిన్‌= భూమిమీద; కూల్చుచున్‌= కూలుస్తూ; ఘోరము+సంరంభంబు= భయంకరమైన సంక్షోభం; 
దుర్వారముగన్‌= వారింపరానిదికాగా; కెరలి= చెలరేగి; రౌద్రంబు= రౌద్రరసం; రూపంబు+తాల్సన్‌= ఆకారం ధరించగా; 
కుపిత(క్రవ్యాదులో నాన్‌= కోపించిన రాక్షసులూ అన్నట్టు; కుచరిత నిరతిన్‌= చెడునడతయందలి ఆసక్తితో; (క్రూరతా 
ధుర్యులు+ఐనన్‌= (క్రూరత్వపు భారం వహించినవారు కాగా- మిక్కిలి [క్రూరులు కాగా. 


తాత్సర్యం: కృపాచార్యుడూ, కృతవర్మా ద్యారదేశంలో నిలిచి, భయంతో కలతచెందిన వీరుల సమూహమూ, 
రాజులూ వేగంగా బయటికి వస్తూ ఉంటే వాళ్ళను రకరకాల బాణాలతో నేలకూలుస్తూ, మహా సంక్షోభం వారించరానిది 
కాగా, చెలరేగి, రౌద్రరసం ఆకారం ధరించినట్టు, కోపించిన రాక్షసులా అన్నట్లు, చెడ్డ నడత అందలి ఆసక్తితో, 
మిక్కిలి (క్రూరులు కాగా. (తరువాతి వచనంతో అన్వయం). 


విశేషం: అలం: ఉ(త్రేక్ష. 'రౌద్రంబు రూపంబు దాల్పన్‌ - కుపిత క్రవ్యాదులోనాన్‌' - అలంకారాలు ఉత్రేక్షలు. 


వ. తత్రదేశంబు నవ్వీటిలోనుంబోలె. బీనుంగుపెంట యయ్యె నట్లు శిబిరంబునం గల కరితురగ నర 
నికరంబులు నిశ్శేషత్వంబు నొందె నాయుశ్శేషంబు కతంబునం గృతవర్మచేతం బట్టువడి యతండు మందల 
విడువ నిట వచ్చితి నని చెప్పినం బాండవాగ్రజుండు. 10 


ప్రతిపదార్థం: తద్‌+ప్రదేశంబున్‌= ఆ ద్వారదేశంకూడా; ఆ+వీటిలోనున్‌+పోలెన్‌= ఆ శిబిరంలోపల వలెనే; పీనుంగుపెంట+ 
అయ్యెన్‌= శవాల నెలవు అయింది; అట్టు; శిబిరంబునన్‌+కల= శిబిరంలో ఉన్న; కరి తురగ నర నికరంబులు= ఏనుగుల, 
గుర్రాల, మనుష్యుల సమూహాలు; నిళ్ళేషత్వంబున్‌+ఒందెన్‌= ఏమీ మిగలకుండా పోయాయి; ఆయుస్‌+శేషంబు కతంబునన్‌= 
ఆయుర్దాయం మిగలబట్టి; కృతవర్మచేతన్‌; పట్టువడి; అతండు; మందల విడువన్‌= ప్రాణాలతో విడిచిపెడితే; ఇటన్‌= 
ఇక్కడకు; వచ్చితిన్‌= వచ్చాను; అని; చెప్పినన్‌= చెప్పగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. 


తాత్సర్యం: ఆ ద్యారదేశంకూడా శిబిరంలోపల వలెనే పీనుగుపెంట అయింది. ఆ రీతిగా శిబిరంలో ఉన్న ఏనుగుల, 
గుర్రాల, మనుష్యుల సమూహాలు ఏమీ మిగలకుండా పోయాయి. ఏదో కొంత ఆయుర్దాయం ఇంకా మిగలబట్టి 
కృతవర్మ చేతికి దొరికి, అతడు ప్రాణాలతో విడిచిపెడితే, ఇట్లా వచ్చాను.” అని చెప్పగా ధర్మరాజు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. శోకవేగసంతప్తు(డై సొలసివ్రాల | సంభ్రమమ్మునం బట్టిరి సాత్యకియును 
గవలు భీమసేనుండును గరతలముల । నుమ్మలికము నెమ్మనములఈ. గ్రమ్ముదేర. 11 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 471 


ప్రతిపదార్థం: శోక వేగ సంతప్పుడు+ఐ= దుఃఖోద్రేకం చేతమిక్కిలి తపించినవాడయి; సొలసివ్రాలన్‌= మూర్చపోయి వాలిపోగా; 
సాత్యకియును; కవలున్‌= నకుల సహదేవులూ; భీమసేనుండును= భీముడూ; నెజ+మనములన్‌= మనస్సులలో; ఉమ్మలికము= 
దుఃఖం; (క్రమ్ముదేరన్‌= వ్యాపించగా; సం(బభ్రమమ్మునన్‌= వేగిరపాటుతో; కరతలములన్‌= అరచేతులతో; పట్టిరి. 
తాత్పర్యం: దుఃఖోద్రేకంతో మిక్కిలి తపించి మూర్చపోయి వాలిపోగా, సాత్యకీ, నకుల సహదేవులూ, భీముడూ, 
మనస్సులలో దుఃఖం పొంగగా వేగిరపాటుతో ఆయనను అరచేతులతో పట్టుకొన్నారు. 


వ. కొండొకసేపునకు మూర్చదేజి యన్నరపాలుం డెలుంగు రాల్పడ నిట్లనియె. 12 


ప్రతిపదార్థం: ఆ+నరపాలుండు= ఆ రాజు- ధర్మరాజు; కొండొకసేపునకున్‌= కొంతసేపటికి; మూర్చ+లేటి= మూర్చనుండి 
తెప్పిరిల్లి ఎలుంగు= కంఠస్వరం; రాల్పడన్‌= డగ్గుత్తిక చెందగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 
లా గి (39) 


తాత్సర్యం: ఆ ధర్మరాజు కొంతసేపటికి మూర్చనుండి తేరుకొని కంఠస్వరం డగ్గుత్తికపడగా ఇట్టా అన్నాడు: 


ధర్మరాజు తన పుత్రు లశ్వత్తామచే( జచ్చుట విని పలవించుట (సం. 10-19-9) 


సీ, “ఎట్టివారలకైన నెటు(గంగ నగునె కా । ర్యంబులగతు లుపాయంబు బలుపు 
వెలయంగ నట్లు శత్రుల బంధుమిత్ర పు । త్రామాత్య యుతముగ నాహవమున 
నందట నేం దెగటార్డినవా(డనై | విజయంబు సేకొని విభవమెసంగ 
నిట యేంగుదెంచితి నట బంధుమిత్ర పు । త్రామాత్యయుతముగ నస్మదీయ 


తే. బలము నెల్లను ముట్టి శత్రులు నితాంత | ఘీోరముగ దెగటార్షిరి కుత్సితంపు 
విధము వాటిల్లె నస్టిరవిజయమున( బ । రాజయమని యాడు నింక ధరాజనంబు. 13 


ప్రతిపదార్థం: ఎట్టివారలకున్‌+ఐనన్‌= ఎంతటివారికైనా; కార్యంబుల గతులు= పనుల పోకడలు; ఎయుంగంగన్‌+అగునె?= 
తెలిసికో శక్యమవుతుందా?; ఉపాయంబు బలుపు= ఉపాయపుదార్హ్యం; వెలయంగన్‌= ఒప్పుగా; అట్టు; శత్రులన్‌= శత్రువులను; 
బంధుమిత్ర పుత్ర+అమాత్య యుతముగన్‌= చుట్టాలతో, స్నేహితులతో, కుమారులతో, మంత్రులతో సహా; అందణన్‌= 
అందరినీ; ఆహవమునన్‌= యుద్దంలో; ఏన్‌= నేను; తెగటార్చినవాండను+ఐ= చంపినవాడినయి; విజయంబు+చేకొని= 
గెలుపొంది; విభవము+ఎస(గన్‌= వైభవం అతిశయించగా; ఇట+ఏంగుదెంచితిన్‌= ఇక్కడికి వచ్చాను; అటన్‌= అక్కడ; 
బంధుమి(త్ర-పుత్ర+ అమాత్య యుతముగన్‌= చుట్టాలతో, మిత్రులతో, కుమారులతో, మంత్రులతో సహా; అస్మదీయ బలమున్‌+ 
ఎల్లను= మా సైన్యాన్ని అంతనూ; ముట్టి= తాకి; శత్రులు= వైరులు; నితాంత ఘోరముగన్‌= మిక్కిలిఘోరంగా; తెగటార్చిరి= 
చంపారు; కుత్సితము+విధము= కీడ్చడినరీతి; పాటిల్లైన్‌= సంభవించినది; ఇంకన్‌= ఇకమీద; ధరాజనంబు= లోకం; అస్థిర 
విజయమునన్‌= నిలకడలేని గెలుపుచేత; పరాజయము+అని+ఆడున్‌= ఓటమి అని అంటుంది. 


తాత్సర్యం: 'ఎంతటివారికైనా పనుల పోకడలు తెలిసికొనటానికి శక్యం కాదు. మంచి ఉపాయంతో ఆ రీతిగా 
శత్రువులను చుట్టాలతో, స్నేహితులతో, కుమారులతో, మంత్రులతో సహా అందరినీ యుద్దంలో చంపి నేను 
గెలుపొంది, వైభవం అతిశయించగా ఇక్కడికి వస్తే; అక్కడ చుట్టాలతో, స్నేహితులతో, కుమారులతో, మంత్రులతో 
సహా మా సైన్యాన్ని అంతనూ తాకి వైరులు మిక్కిలి ఘోరంగా చంపారు. కీడ్సాటు సంభవించింది. ఇకమీద జనులు 
నిలకడలేని విజయం పరాజయంతో సమానం అని అంటారు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


బాణజ్వాలా నితాంత ప్రసరణముల శుంభద్ద్విషత్సాంద్ర సైన్య 

శ్రేశీ కాంతారముల్‌ చూర్ణితములుగ( బటుక్రీడమైం దేజరిల్లెన్‌ 

ద్రోణాచార్యాగ్ని; వేండిం దొడరక మెటిసెన్‌ దోర్విలాసంబు; వైరుల్‌ 

ప్రాణంబుల్‌ నాంచికోల్‌ దప్పదు; తుది విధి యబ్బాలురం ద్రెళ్ళవైచెన్‌. 14 


ప్రతిపదార్థం: [ద్రోణ+ఆచార్య+అగ్ని= |ద్రోణాచార్యుడనే అగ్ని; బాణ= బాణాలు అనే; జ్యాలా= మంటలయొక్క; నితాంత= 
అధికమైన; ప్రసరణములన్‌= (ప్రసారాలచేత; శుంభత్‌= ప్రకాశిస్తున్న; ద్విషత్‌= శత్రువులయొక్క; సాంద్ర= దట్టమైన; సైన్య= 
సేనలయొక్క; (శ్రేణీ= వరుసలు అనే; కాంతారముల్‌= అడవులు; చూర్లితములుగన్‌= పొడులుగా; పటు క్రీడమైన్‌= తీవ్రమైన 
విహారంతో; తేజరిల్లెన్‌= ప్రకాశించింది; దోన్‌(ఎ+విలాసంబు= భుజబలలీల; వే(డిన్‌= ఆ అగ్నివేడిని; తొడరక= పొందక; 
మెణుసెన్‌= (ప్రకాశించింది - ఒప్పింది; వైరుల్‌= శత్రువులు; ప్రాణంబుల్‌; నాణికోల్‌= అపహరించటం; తప్పదు; తుదిన్‌= 
చివర; విధి= దైవం; ఆ+బాలురన్‌= ఆ పిల్లలను; (త్రెళ్ళన్‌+వైచెన్‌= చంపించింది. 


తాత్సర్యం: (ద్రోణాచార్యుడనే అగ్ని బాణాలనే జ్వాలల అధికమైన ప్రసారాలతో శత్రువుల దట్టమైన సేన లనే 
అడవులు నుగ్గు నుగ్గు అయ్యేటట్టు తీక్షణంగా విహరించి ప్రకాశించింది. ఆ అగ్ని వేడిని పొందక మన భుజబలం 
ఒప్పింది. శత్రువులు మన(ప్రాణాలు అపహరించటం తప్పుదు. చివరకు దైవం ఆ పిల్లలను చంపించింది. 


నిశేషం: అలం: రూపకం. 'బాణాజ్వాలా', "సైన్యర్రేజీ కాంతారముల్‌, "ద్రోణాచార్యాగ్ని' జ అనేచోట్ల ఉపమేయోపమానాలకు 
అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం. శత్రువులు ప్రాణాలు తీయటం ఎటూ తప్పుదు కాని చివరకు పిల్లలు 
పోయారే అని ధర్మరాజు బాధ. 


మహాస్రగ్ధర. 

శరదంప్రా భీషణంబై చటుల రిపుమృగస్వైర విధ్వంసలీలా 

స్పురణన్‌ శోభిల్లు రాధాసుతు( డను పులి విస్పూర్దితంబున్‌ సహింపన్‌ 

వెరవున్‌ దర్పంబు గల్లెన్‌; వికల రిపులచే వీటింోయెం గుమారో 

త్మర; మిం కేమందు? నాపత్పరికలన ప్రమాదంబునం గాక యున్నే? 15 
ప్రతిపదార్థం: శర= బాణాలు అనే; దం[ష్ట్రా= కోరలచేత; భీషణంబు+ఐ= భయంకరమయినదయి; చటుల= చంచలమైన; 
రిపు= శత్రువులనెడి; మృగ= లేళ్ళయొక్క; స్వైర= తన ఇచ్చవచ్చినట్టి; విధ్వంస లీలా= వినాశలీల యొక్క; స్పురణన్‌= 
తోచుటతో; శోభిల్లు ప్రకాశించే; రాధాసుతుండు+అను పులి విస్ఫూర్ణితంబున్‌= రాధకొడుకు(కర్లుడు) అనే పులియొక్క 
గాండ్రింపు; సహింపన్‌= ఓర్చుకోవటానికి; వెరవున్‌= ఉపాయమూ; దర్పంబున్‌= గర్వమూ; కల్గెన్‌= కలిగాయి; వికల రిపులచేన్‌= 
క్షుద్ర శత్రువులచేత; కుమార+ఉత్కరము= కుమారుల సమూహం; వీటింబోయెన్‌= నశించింది; ఇంకన్‌+ఏమి+అందున్‌?= 
ఇంకేమంటాను?; 'ప్రమాదంబునన్‌= ఏమరుపాటుచేత; ఆపద్‌+పరికలన= ఆ(ప్రద్గహణం; కాక+ఉన్నే?= కాకుండా ఉంటుందా?; 


తాత్సర్యం: బాణాలనే కోరలచేత భయంకరమై, కదిలే శత్రువులనే లేళ్ళను ఇష్టంవచ్చినట్టు చంపి శోభిల్లే కర్ణుడనే 
పులి గాండ్రింపును ఓర్చుకొనే ఉపాయమూ, గర్వమూ కలిగి, క్షుద్ర శత్రువులచేత కుమారుల సమూహం నశించింది. 
ఇంక అనటాని కేముంది? ఏమరుపాటువలన ఆపద సంభవించకుండా ఉంటుందా? 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 473 


విశేషం: అలం: రూపకం. అర్జాంతరన్యాసం. 'శరదంటా', 'రిపుమృగి, 'రాధాసుతు డను పులి” అనే చోట్ల ఉపమేయోపమానాలకు 
అభేదం చెప్పబడటం వలన అలంకారం రూపకం. ఇందులో 'వికల రిపులచేత వీటిబోయెం గుమారోత్కరము” అనే 
విశేషాంశం “ఆపత్సరికలన (ప్రమాదంబునం గాకయున్న?” అనే సామాన్యాంశంచేత సమర్థింపబడింది కాబట్టి అలంకారం 


అర్జాంతరన్యాసం. 
@ 


స్రగ్ధర. 
శాతాస్త్ర స్పారవీచీ సముదయ రభసాశ్చర్యసంపాది హేలా 
స్పీతంబై క్రమ్ముదేరన్‌ బెదరక కల(చెన్‌ భీష్మవారాశి( దుచ్చా 
రాతి వ్యాపారదుర్వారత. దెగియె గుమారవ్రజం బక్కటా! ని 


ద్రా తంద్రావ్యాప్తి నక్రూరత( బొరసి భుజాప్రాఢి వమృ్మయ్యె. జుమ్మీ 16 


ప్రతిపదార్థం: కుమార వ(జ్రింబు= కుమారుల సమూహం; శాత= వాడియైన; అస్త= బాణాలు అనే; స్ఫార= పెద్దవైన; వీచీ= 
తరంగాలయొక్క; సముదయ= సమూహంయొక్క; రభస= తీవ్రతచేతా; ఆశ్చర్య సంపాది= ఆశ్చర్యాన్ని కలిగించే; హేలా= 
సౌలభ్యంచేత; స్పీతంబు+ఐ= వ్యాపించినదయి; (క్రమ్ముదేరన్‌= పైకి ఉబుకగ; బెదరక= భయపడక; భీష్మ వారాళిన్‌= భీష్ముడనే 
సముద్రాన్ని; కలణెన్‌= కలతచెందించింది; అక్కటా!= అయ్యో!; తుచ్చ= నీచమైన; అరాతి= శృత్రువులయొక్క; వ్యాపార= 
పనియొక్క; దుర్వారతన్‌= వారించరామిచేత; తెగియెన్‌= నశించింది; నిద్రా తం[ద్రా వ్యాప్తిన్‌= నిద్రవలని మైమరుపుయొక్క 
వ్యాప్తిచేత; అక్రూరతన్‌= (క్రూరత్వం లేమిని; పొరసి= పొంది; భుజ-(ప్రొఢి= భుజబలనైపుణ్యం; వమ్ము+అయ్యెన్‌+చుమ్మీ= 
వ్యర్థ్ధమయింది సుమా! 


తాత్పర్యం: కుమారుల సమూహం - వాడి బాణాలు అనే పెద్ద తరగల సమూహపు తీవ్రతతోనూ, ఆశ్చర్యకర 
సౌలభ్యం తోనూ వ్యాపించినదై మీదికిరాగా, భయపడక, భీష్మసముద్రాన్ని కలతచెందించింది. అయ్యో! ఇప్పుడు 
నీచశత్రువుల పని వారించరాకపోవటంచేత నశించింది. నిద్రమత్తుచేత క్రూరత్వం కోలుపోయి భుజబలనైపుణ్యం 
వ్యర్థమయింది సుమా! 


నిశేషం: అలం: రూపకం. 'శాతాస్త్ర స్సార నీవీ “భీష్మ వారాళి అనేచోట్ల ఉపమేయోపమానాల అభేదం వలన అలంకారం 
రూపకం. 


ఆ. అధికబలము గెల్లి యవనీపతులు గొంద । అతివిహీనరిపుల యాక్రమమున 

మడిసి రకట! జలధి వెడలి సన్నపు గ్రయ్య । మునింగి రూపడంగు జనుల మాడి, 17 
ప్రతిపదార్థం: జలధిన్‌ వెడలి= సముద్రంలోంచి వెలికివచ్చి - సముద్రాన్ని దాటి; సన్నము+(క్రయ్యన్‌= సన్నపాటి కాలువలో; 
మునింగి; రూపు+అడంగు= నశించే; జనులమాడ్కిన్‌= జనులవిధంగా; అకట!= అయ్యో!; అధిక బలమున్‌= గొప్ప సైన్యాన్ని; 


గెల్చి= గెలిచి; అవనీపతులు+కొందణు= రాజులు కొంతమంది; అతివిహీన రిపుల+ఆ(క్రమమునన్‌= మిక్కిలి నీచశత్రువుల 
ఆ(క్రమణంచేత; మడిసిరి= చచ్చిపోయారు. 


తాత్సర్యం: సముద్రాన్ని దాటి సన్నపాటి కాలువలో మునిగిపోయి నశించే జనుల విధంగా, కొంతమంది రాజులు 
గొప్ప సేనను గెలిచి మిక్కిలి తక్కువ రకపు శత్రువుల ఆక్రమణంచేత చచ్చిపోయారు. అయ్యో! 


వ. శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ, భీష్ము (ద్రోణ కర్ణాదులవంటి మహావీరులను ఓడించి, కొంతమంది రాజులు కృపకృతవర్మాశృత్తామల 
వంటి తక్కువరకం శత్రువులచేత చచ్చారని భావం. 


చ. జనకుండు లేమికిం గడు విషాదము నొందెడి కృష్ణ యిమ్మెయిం 
దనయులు భ్రాతలుం దెగుట దా విని మూర్చ మునుంగు నెమ్మనం 
బును నవశంపుమేను నయి భూస్థలిం ద్రెళ్ళక యున్నె? త్రెళ్ళదే 
నిని బటుశోకవేగమున నిర్థరవేదన( జెందకుండునే? 18 


ప్రతిపదార్థం: జనకుండు= తండ్రి (ద్రుపదుడు; లేమికిన్‌= లేకపోవటానికి - చచ్చిపోవటానికి; కడున్‌= మిక్కిలి; 
విషాదమున్‌+ఒందెడి= విచారించే; కృష్ణ= (ద్రౌపది; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తనయులున్‌= కొడుకులూ; (భ్రాతలున్‌= 
సోదరులూ; తెగుట= నశించటం; తాన్‌= తాను; విని; మూర్భ్చన్‌+మునుంగు= మూర్చపోయే; నెజ+మనంబును= మనస్సూ; 
అవశము+మేనున్‌+అయి= వశం తప్పిన శరీరమూ కలదై; భూస్థలిన్‌= నేలమీద; త్రెళ్ళక+ఉన్నె?= కూలిపోదా?; త్రెళ్ళదు+ఏనిని= 
కూలిపోకపోయినా; పటుశోక వేగమునన్‌= తీవ్ర దుఃఖోద్రేకంతో; నిర్భర వేదనన్‌= తీవ్రమైన బాధను; చెందక+ఉండునే?= 


పొందకుండా ఉంటుందా? 


తాత్సర్యం: తండ్రి అయిన (ద్రుపదుడు పోయాడని మిక్కిలి పరితపించే (ద్రౌపది ఈ విధంగా కొడుకులూ, 
సోదరులూ నశించారని విని మూర్చిల్లే మనస్సూ, వశంతప్పిన శరీరమూ కలదై నేలమీద కూలిపోదా? ఒకవేళ 
కూలిపోకపోయినా, తీవ్ర దుఃఖోద్రేకంతో మిక్కిలి బాధపడకుండా ఉంటుందా? 


క. మున్నిట్టి తెజింగు శోకం । బెన్నండు6. దా ననుభవించి యెజుంగ దకట! నేం 
దన్నెలంత యలంత పెల్లున । నెన్ని యవస్టలకు వచ్చి యెట్లయ్యెడినో!' 19 


ప్రతిపదార్థం: మున్ను= ఇంతకుముందు; ఇట్టి తెజంగు శోకంబు= ఈ విధమైన దుఃఖం; ఎన్నండున్‌= ఎప్పుడూ; తాన్‌= 
తాను; అనుభఏంచి+ఎణుగదు= అనుభవించి ఎరుగదు; అకట!= అయ్యో!; నేండు= ఇప్పుడు; ఆ+నెలంత= ఆ ఇంతి - 
ద్రౌపది; అలంత పెల్టునన్‌= దుఃఖాతిశయంతో; ఎన్ని అవస్థలకున్‌ వచ్చి= ఎంత బాధపడి; ఎట్టు+అయ్యెడినో!= ఏమయిపోతుందో! 


తాత్పర్యం: ఇంతకు ముందెప్పుడూ ఈ విధమైన దుఃఖం తాను అనుభవించి ఎరుగదు. అయ్యో! ఆమె 
దుఃఖాతిశయంతో ఎంత బాధపడి ఏమయిపోతుందో! 


వ. అని వగలం బొగిలి పాంచాలి రావింపం దలంచి తన పనుపున నవ్వెలంది ద్రుపద విరాటులు చచ్చిన 
మటలునాండు తదీయ పత్నులకు శోకాపనోదంబు సేయుటకై సుభద్రయు నుత్తరయును దోనరుగ 
విడిదలనుండి విరాటుపురంబున కరిగి ద్రుపదుండును గొడుకులు నవ్వీటికి వచ్చునాండు దోడన వచ్చి 
కోడండ్రును దానును నందయున్న యా ద్రుపదు పత్తిని, విరాటపత్నిం గాంచి పదంపడి సుభద్ర యర్లును 
ననుమతి వడసి ద్వారవతికిం బోవ నమ్మత్యపురంబున నునికిం జేసి యన్నరనాథుండు నకులుం గనుంగొని 
యతిత్వరితగమనంబునకుం దగు రథంబునం జటులంబులైన రథ్యంబులం బూన్గికొని యుపష్లావ్యంబున 
కుం జని ద్రుపదనందనను, దక్కును మనదెసలంగలుగు నంగనలను ద్రుపదమత్స్యపతి పక్షంబు భామలను 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 475 


దోడ్కొని యవ్విడిదలకుం జనుదెమ్మని చెప్పి యేము నయ్యెడకుం జనుదెంచెద మనుటయు నతండు తదుక్త 
ప్రకారంబున( జనియె. నజ్జనవల్లభుండు తక్కటి తమ్ములును, దామోదర సాత్యకులును నడలుచు( దన్నుం 
బొదివికొని చనం గౌరవ శిబిరంబునం గల జనంబులు గొల్లి వోవ నేడ్డుచు నిజశిబిరంబునకుం బోయి 
తత్తదేశంబున. 20 


ప్రతిపదార్థం: అని; వగలన్‌= దుఃఖాలతో; పొగిలి= కుమిలి; పాంచాలిన్‌= (ద్రౌపదిని; రావింపన్‌+తలంచి= రప్పించనెంచి; తన 
పనుపునన్‌= తన ఆజ్ఞచేత; ఆ+వెలంది= ఆ (స్తీ - (ద్రౌపది; (ద్రుపదవిరాటులు= (ద్రుపదుడూ, విరాటుడూ; చచ్చిన మజు 
నాండు= చచ్చిపోయిన మరుసటి దినం; తదీయ పత్నులకున్‌= వారి భార్యలకు; శోక+అపనోదంబు+చేయుటకై= దుఃఖం 
పోగొట్టడానికని; సుభద్రయున్‌= సుభద్రా; ఉత్తరయును= ఉత్తరా; తోన్‌+అరుగన్‌= వెంటరాగా; విడదలనుండి= శిబిరంనుండి; 
విరాటు నగరంబునకున్‌= విరాటుడి పట్టణానికి; అరిగి= వెళ్ళి; (ద్రుపదుండును; కొడుకులున్‌; ఆ+వీటికిన్‌= ఆ పట్టణానికి; 
వచ్చునాండు= వచ్చేటప్పుడు; తోడన్‌+అ= వెంటనే; వచ్చి; కోడండ్రును+తానును= కోడళ్ళూ, తనూ; అందున్‌+అ+ఉన్న= 
అక్కడే ఉన్నట్టి; ఆ (ద్రుపదుపత్నిని= ఆ (ద్రుపదుడి భార్యనూ; విరాటపల్నిన్‌= విరాటుడి భార్యనూ; కాంచి= చూచి; పదంపడి= 
తరువాత; సుభద్ర; అర్జును+అనుమతి= అర్జునుడి సమ్మతి; పడసి= పొంది; ద్వారవతికిన్‌+పోన్‌= ద్వారకకు వెళ్ళటానికి; ఆ+ 
మత్స్య పురంబునన్‌= ఆ మత్స్యనగరంలో-విరాటనగరంలో; ఉనికిన్‌+చేసి= ఉండటంచేత; ఆ+నరనాథుండు= ఆ రాజు- 
ధర్మరాజు; నకులున్‌+కనుంగొని= నకులుడిని చూచి; అతి త్వరిత గమనంబునకున్‌= మిక్కిలి తొందరగా వెళ్ళటానికి; తగు 
రథంబునన్‌= తగిన రథానికి; చటులంబులు+ఐన= చంచలములయిన; రథ్యంబులన్‌= గుర్రాలను; పూన్న్చికొని= కట్టి; 
ఉపప్టావ్యంబునకున్‌+చని= ఉపప్టావ్యపురానికి వెళ్ళి; ద్రుపద నందనను= (ద్రౌపదినీ; తక్కును= మిగిలిన; మన దెసన్‌+కలుగు+ 
అంగనలను= మనవైపు స్త్రీలను; దుపద మత్స్యపతి పక్షంబు భామలను= (ద్రుపదరాజు; విరాటరాజు వైపు స్త్రీలను; తోడ్కొని= 
వెంటబెట్టుకొని; ఆ+విడదలకున్‌= ఆ శిబిరానికి; చనుదెమ్ము+అని చెప్పి= రమ్మని చెప్పి; ఏమున్‌= మేముకూడా; ఆ+ఎడకున్‌= 
ఆ (ప్రదేశానికి; చనుదెంచెదము+అనుటయున్‌= వస్తాము అనగా; అతండు= నకులుడు; తద్‌+జఉక్త (ప్రకారంబునన్‌= అతడు 
(ధర్మరాజు) చెప్పిన రీతిగా; చనియెన్‌= వెళ్ళాడు; ఆ+జనవల్లభుండు= ఆ రాజు(ధర్మరాజు); తక్కటి తమ్ములును= తక్కిన 
తమ్ములూ; దామోదర సాత్యకులును= కృష్ణసాత్యకులూ; అడలుచున్‌= దుఃఖిస్తూ; తన్నున్‌= తనను; పొదివికొని= కూడుకొని; 
చనన్‌= వెళ్ళగా; కౌరవ శిబిరంబునన్‌+కల జనంబులు= కౌరవశిబిరంలో ఉన్న జనులు; కొల్చి+పోవన్‌= సేవించి నడువగా; 
ఏడ్బుచున్‌= ఏడుస్తూ; నిజ శిబిరంబునకున్‌= తన శిబిరానికి; పోయి; తద్‌+(ప్రదేశంబునన్‌= అక్కడ. 


తాత్సర్యం: అని దుఃఖంతో కుమిలి (ద్రౌపదిని రప్పించనెంచాడు. తన ఆజ్ఞ చొప్పున ఆమె (ద్రుపద విరాటులు 
చచ్చిపోయిన మర్నాడు వారి భార్యలను ఓదార్భటానికని సుభద్రా, ఉత్తరా కూడా రాగా, శిబిరం నుండి విరాటనగరానికి 
వెళ్ళింది. (ద్రుపదుడూ, కొడుకులూ ఆ విరాటనగరానికి వచ్చేటప్పుడు వాళ్ళ వెంటనే వచ్చి కోడళ్ళతో అక్కడే ఉన్న 
(దుపదుడి భార్యను, విరాటుడి భార్యను చూచింది. తరువాత అర్జునుడి అనుమతి పొంది సుభద్ర ద్వారకకు 
వెళ్ళటానికి ఆ విరాట నగరంలోనే ఉన్నది. అందుచేత ధర్మరాజు నకులుడిని చూచి, మిక్కిలి తొందరగా వెళ్ళటానికి 
తగిన రథానికి బాగా పరిగెత్తే గుర్రాలను పూన్ని 'నీవు ఉపప్పావ్యపురానికి వెళ్ళి ద్రౌపదినీ, తక్కిన మనస్ర్తీలనూ, 
(ద్రుపద విరాటుల గస్తీలనూ వెంటబెట్టుకొని ఆ శిబిరానికి రమ్ము. మేము కూడా అక్కడికి వస్తాము” అని చెప్పాడు. 
నకులుడు ధర్మరాజు చెప్పిన విధంగా వెళ్ళాడు. ధర్మరాజు తక్కిన తమ్ములూ, కృష్ణ సాత్యకులూ దుఃఖిస్తూ తనతో 
రాగా, కౌరవశిబిరంలో ఉన్న జనులు సేవిస్తూ నడవగా, ఏడుస్తూ తన శిబిరానికి పోయి, అక్కడ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


i596 శ్రీమదాంధ్ర మహాభారతము 


మప స్రగ్ధర. 

స్ఫురదశ్వత్థామ చంచద్దుజిలసదసి విస్ఫూర్ణిత క్రూరధారా 

పరికృత్తావ్యక్తగాత్రప్రకరుల, సఖులన్‌, బంధులం, బుత్రులం, దాం 

గరుణం బుప్పొంగ నార్తిం గనుంగొని, వికలాంగత్వముం బొంది మూర్చా 

పరతంత్రుండై ధరిత్రిం బడినం బడిరి తద్దాతలుం, గేశవుండున్‌. 21 
ప్రతిపదార్థం: స్ఫురత్‌= (ప్రకాశిస్తున్న; అశృత్తామ= అశ్వత్భామయొక్క; చంచత్‌= చలిస్తున్న; భుజ= బాహువులలో; లసత్‌= 
ప్రకాశిస్తున్న; అసి= కత్తియొక్క; విస్ఫూర్ణిత= (ప్రకాశించే; క్రూర= కనికరంలేని; ధారా= అంచుచేత; పరికృత్త= ఖండించబడిన; 
అవ్యక్త= స్పష్టంగా తెలియబడని; గాత్ర= అవయవాలయొక్క; ప్రకరులన్‌= సమూహాలుగలవారైన; సఖులన్‌= మి(త్రులనూూ; 
బంధులన్‌= చుట్టాలనూ; పుత్రులన్‌= కొడుకులనూ, తాన్‌= తాను(ధర్మరాజు); కరుణంబు= కరుణరసం; ఉప్పాంగన్‌= 
పొంగిపొరలగా; ఆర్తిన్‌= బాధతో; కనుంగొని= చూచి; వికల+అంగత్వమున్‌ పొంది= అవయవాలు వశంతప్పి; మూర్చా+పరతం 
త్రుడు+ఐ= మూర్చకు లోనైనవాడై; ధరిత్రిన్‌= నేలమీద; పడినన్‌= పడగా; తద్‌+భ్రాతలున్‌= అతడి సోదరులూ; కేశవుండున్‌= 
కృష్ణుడూ; పడిరి. 


తాత్సర్యం: అశ్వత్హామ చేతిలో ప్రకాశించే కత్తిచేత ఖండించబడి, ఇది ఆ అవయవం అని తెలియకుండా ఉన్న 
అవయవాలు గల మిత్రులనూ, చుట్టాలనూ, కొడుకులనూ చూచి ధర్మరాజు కరుణరసం ఉప్పొంగగా బాధతో 
చూచి అవయవాలు వశంతప్పి మూర్చకు లోనయి నేలపై పడగా, అతడి సోదరులూ, కృష్ణుడూ కూడా పడ్డారు. 


వ. ఇట్లు పడి సాత్యకి ప్రయత్నంబున నందటుం దెలిసిరి. ధర్మనందనుండు వెడవెడ దెలిసియు మగుడ నిగుడు 
నడలున మనంబు మునుంగ వెగడొంది నందనుల తనువుల మీ(ద వ్రాలుచు వదనంబు బాష్పాంబు 
ధారాక్రాంతంబుగా( బ్రకటాక్రందనంబు సేయుచు. బలవించుచుండె(; గృష్టార్దునులు సముచిత భాషణంబుల 
బోధించిరి. తక్కటివారును దగుమాటల నుపచరించిరి. కొండొకసేపునకు నవ్విభుండు రోదనంబు దక్కి,22 

ప్రతిపదార్థం: ఇట్లు; పడి; సాత్యకి ప్రయత్నంబునన్‌= సాత్యకియొక్క ప్రయత్నంచేత; అందజున్‌; తెలిసిరి= తెప్పిరిల్హారు; 

ధర్మనందనుండు= ధర్మరాజు; వెడవెడ= కొంచెం; తెలిసియున్‌= తెప్పిరిల్లీ; మగుడన్‌= మళ్ళీ; నిగుడు+అడలునన్‌= కలిగే 
దుఃఖంలో; మనంబు= మనస్సు; మునుంగన్‌= మునుగగా; వెగడు+ఒంది= తల్లడపడి; నందనుల తనువుల మీందన్‌= 
కొడుకుల శరీరాలపై; (వ్రాలుచున్‌= పడుతూ; వదనంబు= ముఖం; బాష్ప+అంబు+ధారా+ఆక్రాంతంబు+కాన్‌= కన్నీటి 
ప్రవాహంచేత ఆ(క్రమించబడినది కాగా; ప్రకట+ఆ(క్రందనంబు+చేయుచున్‌= బిగ్గరగా మొర్రోమంటూ; పలవించుచున్‌+ఉండెన్‌= 
ఏడుస్తున్నాడు; కృష్ణ+అర్జునులు= కృష్ణుడూ, అర్జునుడూ; సముచిత భాషణంబులన్‌= తగిన మాటలతో; బోధించిరి= ఓదార్చారు; 

తక్కటివారును= తక్కినవారుకూడా; తగు మాటలన్‌= తగిన మాటలతో; ఉపచరించిరి= బోధించారు; ఆ+విభుండు= ఆ 

రాజు- ధర్మరాజు; కొండొకసేపునకున్‌= కొంతసేపటికి; రోదనంబు+తక్కి= ఏడుపుమాని. 


తాత్పర్యం: ఇట్టా పడి సాత్యకి ప్రయత్నంచేత అందరూ తెప్పిరిల్లారు. ధర్మరాజు కొంచెం కొంచెంగా తేరుకొని 
మళ్ళీ కలిగే దుఃఖంలో మనస్సు మునుగగా తల్లడిల్లి కొడుకుల శరీరాలపై పడుతూ ముఖం కన్నీటి ప్రవాహంతో 
నిండగా బిగ్గరగా మొ(ర్రోమని ఏడ్చాడు. కృష్ణార్జునులు తగిన మాటలతో ఓదార్పారు. తక్కినవాళ్ళు కూడా తగినట్లు 

Vas లజ ౧ 
మాటలాడి బోధించారు. కొంతసేపటికి ఆ రాజు ఏడుపుమాని. (తరువాతి పద్యంతో అన్వయం). 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 477 


విశేషం: “వాలుచున్‌ - ఈ మాట పెక్కు ప్రతుల్లో ఉన్నదనటంచేత, అన్వయం యోగ్యతరంగా ఉంటుందని, స్వీకరించబడింది. 


తే. పుత్రులకు బాంధవులకును మిత్రతతికి । నగ్నికార్యంబు వొగులుచు నాచరించి 
యొక్కచోట నాసీను(డై యుండె ద్రుపద । తనయ వచ్చుట వార్చి నెమ్మనము దలర. 23 


ప్రతిపదార్థం: (పూర్వవచనంలోని 'అవ్విభుండు' - కర్త; పొగులుచున్‌= ఏడుస్తూ; పుత్రులకున్‌= కొడుకులకూ; బాంధవులకును= 
చుట్టాలకూ; మిత్ర తతికిన్‌= స్నేహితుల సమూహానికీ; అన్ని కార్యంబు= దహనం; పొగులుచున్‌= కుములుతూ; ఆచరించి= 
చేసి; నెజ+మనము= మనస్సు; తలరన్‌= చలించగా; ద్రుపద తనయ= ద్రౌపది; వచ్చుట= రాక; వార్భి= (ప్రతీక్షించి; 
ఒక్కచోటన్‌; ఆసీనుయ+ఐ+ఉండెన్‌= కూర్చున్నాడు. 


తాత్పర్యం: (ధర్మరాజు) దుఃఖిస్తూ కొడుకులకూ, చుట్టాలకూ, స్నేహితుల సమూహానికీ దహనకార్యం చేసి మనస్సు 
చలించగా (ద్రౌపదికొరకు ప్రతీక్షిస్తూ ఒకచోట కూర్చున్నాడు. 


వ. అద్దేవియు నకులునిచేత నుపప్లావ్యంబున సుత సోదర మరణ ప్రకారంబు వినుటం జేసి. 24 


ప్రతిపదార్థం: ఆ+దేవియున్‌= ఆ ద్రౌపదీదేవి కూడా; నకులునిచేతన్‌= నకులుడివలన; ఉపప్పావ్యంబునన్‌= ఉపష్టావ్యపురంలో; 
సుత సోదర మరణ ్రకారంబున్‌= కొడుకులూ, సోదరులూ చచ్చిపోయిన విధం; వినుటన్‌+చేసి= వినటంచేత. 
తాత్సర్యం: ఆ ద్రౌపదికూడా నకులుడివలన ఉపప్పావ్యపురంలో కొడుకులూ, సోదరులూ చచ్చిపోయిన విధం 
వినటంచేత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క అలంత గదిరి నోరెండ(గ( । బలవించుచు( దోడుతోడ బాష్పజలం బ 
గ్గలమై క్రమ్మ(గ సొలయుచు( । దెలియుచు నాతనికి నడలు దీపింపంగన్‌. 25 


ప్రతిపదార్థం: అలంత= దుఃఖం; కదిరి= అతిశయించి; నోరు+ఎండ(గన్‌= నోరు ఆర్చుకొనిపోయేటట్టు(ఆమె); పలవించుచున్‌= 
రోదిస్తూ; తోడుతోడన్‌= వెనువెంటనే; బాష్పజలంబు= కన్నీరు; అగ్గలము+ఐ= ఎక్కువై; క్రమ్మంగన్‌= అలముకోగా; సాలయుచున్‌= 
మూర్భపోతూ; తెలియుచున్‌= తెప్పిరిల్లుతూ; ఆతనికిన్‌= ఆ నకులుడికి; అడలు= దుఃఖం; దీపింపంగన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: దుఃఖం అతిశయించి నోరు ఆర్భుకుపోయేటట్టు (ఆమె) రోదిస్తూ వెనువెంటనే కన్నీళ్ళు ఎక్కువై 
అలముకోగా మూర్చపోతూ తెప్పిరిల్లుతూ, ఆ నకులుడి శోకం అతిశయించగా. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అరుగుదెంచి యంతంత నవనీకాంతుగాంచి యధిక శోకాక్రాంతయై యార్తిం గూరి యాక్రందనంబు 
సేయ నమ్మాద్రీపుత్రుం డొయ్యన యయ్యంగన నరదంబు డించె; నుచిత వాహనంబుల నెక్కి తోడన వచ్చిన 
వనితాజనంబు లవతరణంబు సేసి వనట వందురుచు. బరివేష్టించి; రప్పు డా వధూరత్నంబు. 26 


ప్రతిపదార్థం: అరుగుదెంచి= వచ్చి; అంతంతన్‌= కొంచెందూరం నుంచి; అవనీకాంతున్‌= రాజును (ధర్మరాజును); కాంచి= 
చూచి; అధికశోక+ఆ(క్రాంత+ఐ= మిక్కిలి దుఃఖంచేత ఆ(క్రమించబడిన దయి; ఆర్తిన్‌+కూరి= బాధలో మునిగి; ఆ(క్రందనంబు+ 
చేయన్‌= ఏడువగా; ఆ+మాద్రీ పుత్రుండు= ఆ మాద్రికొడుకు-నకులుడు; ఒయ్యన= మెల్లగా; ఆ+అంగనన్‌= ఆ స్త్రీని 
(ద్రౌపదిని); అరదంబున్‌+డించెన్‌= రథంనుండి దింపాడు; ఉచిత వాహనంబులన్‌= తగిన వాహనాలను; ఎక్కి; తోడన్‌+అ= 


య. శ్రీమదాంధ్ర మహాభారతము 


వెంట; వచ్చిన; వనితా జనంబులు= స్త్రీలు; అవతరణంబు+చేసి= దిగి; వనటన్‌= శోకంతో; వందురుచున్‌= దుఃఖిస్తూ; 
పరివేష్టించిరి= చుట్టూ కూర్చున్నారు; అప్పుడు= ఆ సమయంలో; ఆ వధూరత్నంబు= ఆ కాంతామణి - ద్రౌపది. 


తాత్సర్యం: వచ్చి కొంచెం దూరంనుండి ధర్మరాజును చూచి అధిక శోకాక్రాంత అయి, బాధలో మునిగి రోదించగా 
ఆ నకులుడు మెల్లగా ఆమెను రథంనుండి దింపాడు. తగిన వాహనా లెక్కి వెంట వచ్చిన (స్ర్తీలు దిగి ఏడుస్తూ 
చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ కాంతామణి (ద్రౌపది. (తరువాతి పద్యంతో అన్వయం). 


కు పెనుమంచునం జెలువేదిన |; వనజంబును బోలె నశ్రువారిపరీతా 
ననము చెలువెడల( గొడుకల( । బనవుచు( జరణములు తొట్రువడ దీనగతిన్‌. 27 


ప్రతిపదార్థం: పెను మంచునన్‌= అధికమైన మంచుచేత; చెలువు+ఏదిన= అందం కోల్పోయిన; వనజంబును+పోలెన్‌= 
పద్మంలా; అ(శ్రువారి పరీత+ఆననము= కన్నీళ్ళతో నిండిన ముఖం; చెలువు+ఎడలన్‌= అందం నశించగా; కొడుకులన్‌= 
కొడుకులను గూర్చి; పనవుచున్‌= ఏడుస్తూ; చరణములు= కాళ్ళు; తొట్రు+పడన్‌= తడబడగా; దీనగతిన్‌= విచారంతో. 


తాత్సర్యం: అధికమైన మంచుచేత అందం కోలుపోయిన పద్మంవలె కన్నీటితో నిండిన ముఖం అందం నశించగా 
కొడుకులను గూర్చి ఏడుస్తూ కాళ్ళు తడబడగా దైన్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. పెనుమంచున - చెలువెడలన్‌ అలంకారం ఉపమ. అ(శువారి - పెనుమంచు, ఆననము - వనజము- 
ఉపమేయోపమానాలు. చెలువేదు - సామాన్యధర్మం. పోలెన్‌ - ఉపమావాచకం. 


వ. కొన్ని యడుగులు వచ్చి వసుధాతలంబున వ్రాలిన వేగంబ వాయునందనుం డా ద్రుపదనందనఈ. గ్రుచ్చియెత్తి 
ధర్మసూను సమీపంబునకు( దెచ్చిన నమ్మగువ మగుడ నిలంబడి యమ్మహీపతి యాననం బాలోకించి 
యెలుంగు రాలుపడ దైవమానుషంబులు సుసంగతంబులై యుండుటయు నతనికి సామ్రాజ్యంబు 
చొప్పడుటయు నుగ్గడించి. 28 


ప్రతిపదార్థం: కొన్ని+అడుగులు వచ్చి= కొన్ని అడుగులువేసి; వసుధా తలంబునన్‌= నేలమీద; వ్రాలినన్‌= పడగా; వేగంబు+అ= 
వడిగా; వాయు నందనుండు= భీముడు; ఆ (ద్రుపద నందనన్‌= ఆ ద్రౌపదిని; క్రుచ్చి+ఎత్తి= పట్టుకొని లేవదీసి; ధర్మసూను 
సమీపంబునకున్‌= ధర్మరాజు దగ్గరకు; తెచ్చినన్‌= తీసికొనిరాగా; ఆ+మగువ= ఆ (స్తీ-( ద్రౌపది; మగుడన్‌= మళ్ళీ; ఇలన్‌+పడి= 
నేలపైబడి; ఆ+మహీపతి+ఆననంబు= ఆ రాజుముఖం; ఆలోకించి= చూచి; ఎలుంగు రాలుపడన్‌= కంఠస్వరం డగ్గుత్తికపడగా; 
దైవ మానుషంబులు= దైవమూ, పురుష ప్రయత్నమూ; సుసంగతంబులు+ఐ= బాగా పొసగినవయి; ఉండుటయున్‌= ఉండటమూ; 
అతనికిన్‌; సామ్రాజ్యంబు; చొప్పడుటయున్‌= లభించటమూ; ఉగ్గడించి= ప్రశంసించి. 


తాత్సర్యం: కొన్ని అడుగులు వేసి నేలమీద వాలింది. వెంటనే భీముడు ఆ [ద్రౌపదిని పట్టుకొని లేవదీసి ధర్మరాజు 
దగ్గరకు తీసికొనిరాగా, ఆమె మళ్ళీ నేలపైబడి ఆ రాజు ముఖం చూచి డగ్గుత్తికపడ్డ కంఠస్వరంతో దైవమూ, 
పురుషకారమూ రెండూ బాగా పొసగినవై ఉండటమూ, అతడికి సామ్రాజ్యం లభించటమూ (ప్రశంసించి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 479 


చ.  కలిమికి నొప్పగాంగ బలగంబయి నీకడ నా తనూభవుల్‌ 
మెలంగంగం జూడ గానన; యమేయ భుజాబలశాలి విక్రమో 
జ్ఞ్వలు(డు సుభద్రపట్టియును వమ్మయిపోయె; ననూనభోగముల్‌ 
గలిగెన్‌ యేనియున్‌ మజవంగా వశమే మన కా కుమారులన్‌? 29 


ప్రతిపదార్థం: కలిమికిన్‌= సంపదకు; ఒప్ప్రు+కా(గన్‌= తగినట్టుగా; బలంగంబు+అయి= పరిజనమై; నీ కడన్‌= నీ దగ్గర; నా 
తనూభవుల్‌= నా కొడుకులు; మెలంగంగన్‌+చూడన్‌+కానన్‌=అ= ఉండటం చూడనేలేకపోయాను; అమేయ భుజా బలశాలి= 
అపరిమిత బాహుబల సంపన్నుడూ; విక్రమోజ్జ్వలుండు= పరాక్రమంచేత ప్రకాశించేవాడూ(అయిన); సుభద్ర పట్టియును= 
సుభ(ద్రకొడుకూ-అభిమన్యుడూ; వమ్ము+అయి పోయెన్‌= వ్యర్థమైపోయాడు; అనూన భోగముల్‌= తక్కువకాని సుఖాలు; 
కలిగెన్‌+అ+ఏనిన్‌= ఉన్నప్పటికీ; మనకున్‌= మనకు; ఆ కుమారులన్‌= ఆ బిడ్డలను; మటవ(గాన్‌+వశమే?= మరిచిపోవ 
తరమా? 


తాత్సర్యం: సంపదకు తగ్గట్టుగా పరివారమయి నీ దగ్గర నా కుమారులు వర్తిల్లటం నేను చూడనేలేకపోయాను. 
అమిత బాహు బల సంపన్నుడూ, పరాక్రమశాలీ అయిన అభిమన్యుడు కూడా నశించాడు. అధిక భోగాలున్నా 
మనకు ఆ కుమారులను మరచిపోవ తరమా? 


వ. అని యప్ప డశ్వత్థామోద్దామ రణకరణస్మరణంబు దన చిత్తం బుత్తల పెట్టం గోపంబు దీపింప నాసీనయై. 
30 
ప్రతిపదార్థం: అని; అప్పుడు= ఆ సమయంలో; అశ్వత్తామ+ఉద్దామ రణ కరణ స్మరణంబు= అశ్యృత్తామయొక్క గొప్ప 
9 థ 2 థ 
యుద్దపుచేత యొక్క స్మృతి; తన చిత్తంబు= తన మనస్సును; ఉత్తలపెట్టన్‌= కలతపెట్టగా; కోపంబు; దీపింపన్‌= అతిశయించగా; 
ఆసీన+ఐ= కూర్చున్నదై. 


తాత్సర్యం: అని అప్పుడు అశృత్తామ యుద్దం చేసిన రీతి తలపుకు వచ్చి తన మనస్సును కలతపెట్టగా కోపాతిశయంతో 
థి ఠా లు 

కూర్చున్నదై. 
క. “'భూరమణ! గాఢనిద్రం | గూరిన సమయమున ముట్టికొని నా సుతులం 

గ్రూరతం దెగటార్డెను బా । పారంభుండు గురుతనూజు. దక్రమలీలన్‌. 31 
ప్రతిపదార్థం: భూరమణ!= రాజా!; నా సుతులన్‌= నా కుమారులను; గాఢని(ద్రన్‌+కూరిన సమయమునన్‌= గాఢంగా 
నిద్రపోతూన్న సమయంలో; పాప+ఆరంభుండు= పాపాత్ముడు అయిన; గురుతనూజుూ(డు= గురుపుత్రుడు-అశృ తామ; 
ముట్టికొని= మార్కొని; అక్రమలీలన్‌= అధర్మ పద్దతిలో; (క్రూరతన్‌= కనికరం లేకుండా; తెగటార్చెను= చంపాడు. 
తాత్సర్యం: 'రాజా! నా కుమారులు మంచి నిద్రలో ఉన్న సమయంలో పాపాత్ముడైన అశ్వత్తామ మార్కొని అధర్మ 
పద్దతిలో కనికరం లేకుండా చంపాడు.” 


క. అది యాటిని పెను చిచ్చె । మది. గాల్పం దొడంగె దీని మాన్స నుపాయం 
బు దలంప నొండు లే ద । య్యదయుని ముట్టుకొని నామ మడంచుట దక్కన్‌. 32 


is శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అది= ఆ ఆక్రమయుద్దం; ఆజని= ఆరిపోని; పెను చిచ్చు+ఐ= పెద్ద అగ్నియె; మదిన్‌= మనస్సును; కాల్బన్‌+ 
తొడంగెన్‌= దహించసాగింది; ఆ+అదయునిన్‌= ఆ నిరయుడిని; ముట్టుకొని= ఎదిరించి; నామము+అడయట+తక్కన్‌= 
పేరులేకుండా చేయటంతప్ప; తలంపన్‌= ఆలోచించగా; దీనిన్‌= ఈ దుఃఖాన్ని; మాన్సన్‌= పోగొట్టటానికి; ఉపాయంబు= 
ఉపాయం; ఒండు లేదు= ఇంకొకటి లేదు. 


తాత్సర్యం: 'అతడు చేసిన అధర్మయుద్దం ఆరిపోని పెద్ద అగ్ని అయి మనస్సును దహించసాగింది. ఆ నిర్హయుడిని 
ఎదిర్భి పేరు లేకుండా చేయటం తప్ప, ఆలోచించగా, ఈ దుఃఖాన్ని ఉపశమింప చేయటానికి ఇంకొక ఉపాయం 
లేదు. 


క వాయుసుతు( బనిచి నే(డటు | సేయింపక తక్కితేని( జెప్పెద విను మే 
బ్రాయోపవేశమున నీ। కాయ ముపేక్షింతు. జుమ్ము కౌరవనాథా!' 33 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కురుపతీ-ధర్మరాజా!; వాయుసుతున్‌= భీముడిని; పనిచి= పంపి; నేడు= ఈ వేళ; అటు= ఆ 
విధంగా; పేరుమాపేపని; చేయింపక తక్కితి(వి)+ఏనిన్‌= నీవు చేయించకపోతే; చెప్పెదన్‌+వినుము= చెపుతా విను; ఏన్‌= నేను; 
ప్రాయోపవేశమునన్‌= ఆమరణ నిరాహారదీక్షతో; ఈ కాయము= ఈ శరీరం; ఉపేక్షింతున్‌+చుమ్ము= విడుస్తాను సుమా! 


తాత్సర్యం: ధర్మరాజా! భీముడిని నియోగించి ఈ వేళ ఆ విధంగా వాడి పేరు మో పని నీవు చేయించకపోతే, 
చెపుతాను వినుము - నేను ఆమరణనిరాహారదీక్షతో ఈ శరీరం విడుస్తాను సుమా! 


వ. అనుటయు నమ్మనుజపతి యమ్మానిని కిట్లనియె. 34 
ప్రతిపదార్థం: అనుటయున్‌= [ద్రౌపది అలా అనగా; ఆ+మనుజపతి= ఆ రాజు; ఆ+మానినికిన్‌= ఆ మానవతికి; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: అట్టా అనగా ఆ ధర్మరాజు ఆ మానవతితో ఇట్లా అన్నాడు: 

విశేషం: అలం: పరికరం. (ద్రౌపది పట్టుదల గల (స్త్రీ కాబట్టి. ఇక్కడ ఆమెకు 'మానిని' అనే విశేషణం సాభిప్రాయం. కాబట్టి 
అలంకారం పరికరం. 


క  '్షితిపతి తనయులు పోర । నృతిం బొందుట తగునకాదె నీ సోదరులున్‌ 
సుతులు నతిపుణ్యపురుషో । చిత సుగతులు గనిరి వగల. జేడ్చడ నేలా? 35 


ప్రతిపదార్థం: క్షితిపతి తనయులు= రాచబిడ్డలు; పోరన్‌= యుద్దంలో; మృతిన్‌+పొందుట= మరణించటం; నీ సోదరులున్‌= 
నీ సోదరులూ; సుతులున్‌= కుమారులూ; అతి పుణ్యపురుష+ఉచిత సుగతులు= మిక్కిలి పుణ్యాత్ములకు తగిన సద్గతులు; 
కనిరి= పొందారు; వగలన్‌= దుఃఖంతో; చేడ్పడన్‌+ఏలా= బాధపడటం దేనికి? 


తాత్పర్యం: 'రాచబిడ్డలు యుద్దంలో మరణించటం సముచితమే కదా! నీ సోదరులూ, కుమారులూ మిక్కిలి 
పుణ్యాత్ములకు తగిన సద్గతులు పొందారు. ఇంక నీవు దుఃఖంతో బాధపడటం దేనికి? 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 481 


వ. మనస్వినివైన నీ కుపశమించుట గర్తవ్యంబు. శోకంబు దక్కు మశ్వత్థామ యొనర్జిన పరాభవంబునం బుట్టిన 
యలుక వాని సమయింపక పోదని చెప్పుటయ కాదు, నా తలంపును నిట్ల; వా. డడవిం గలసినవాండు 
గానోపు; సమయించుట నీ కె ట్లైబుంగ నగు జెప్పు' మనిన నప్పాల(తి 'యప్పాపాత్మునకు సహజంబైన 
శిరోమణి గలదు, దానిం దెచ్చి యిచ్చిన జూచి జీవంబుతో నుండెద నని తలంచితి' నని పురుషాక్షరంబుగాం 
బలికి యప్పవమానతనయు( దన పాణితలంబున సంస్పర్శించి. 36 


ప్రతిపదార్థం: మనస్వినివి+ఐన= (ప్రశస్తమైన మనస్సు కలదానవైన; నీకున్‌; ఉపశమించుట= శాంతించుట; కర్తవ్యంబు= 
కార్యము; శోకంబు= విచారం; తక్కుము= మాను; అశృత్తామ+ఒనర్భిన పరాభవంబునన్‌= అశృత్తామ చేసిన అవమానంవలన; 
పుట్టిన= కలిగిన; అలుక= కోపం; వానిన్‌= అతడిని; సమయింపక పోదు= చంపకుండా పోదు; అని; చెప్తుట+అ= చెప్పటమే; 
కాదు; నా తలంపును= నా అభిప్రాయమూ; ఇట్టు+అ= ఇట్టే, వాడు= అతడు(అశృత్తామ); అడవిన్‌+కలసినవాండు= అడవిలో 
కలిసినవాడు; కాన్‌+ఓపున్‌= అయి ఉంటాడు; సమయించుట= చంపటం; నీకున్‌; ఎట్టు+ఎణుంగన్‌+అగున్‌= ఎలా తెలస్తుంది?; 
చెప్పుము; అనినన్‌; ఆ+పొలంతి= ఆ (స్తీ (ద్రౌపది); ఆ+పాప+ఆత్మునకున్‌= ఆ దుష్టుడికి; సహజంబు+ఐన= పుట్టుకతో 
ఉన్న; శిరోమణి= తలమానికం; కలదు; దానిన్‌; తెచ్చి; ఇచ్చినన్‌; చూచి; జీవంబుతోన్‌+ఉండెదన్‌= ప్రాణాలతో ఉంటాను; 
అని; తలంచితిన్‌; అని; పరుష+అక్షరంబుగాన్‌= నిష్టురంగా; పలికి; ఆ+పవమాన తనయున్‌= ఆ వాయుకుమారుడిని - 
భీముడిని; తన పాణితలంబునన్‌= తన చేతితో; సంస్పర్శించి= తాకి. 


తాత్పర్యం: మంచి మనస్సుగల నీవు శాంతించటం మంచిది. శోకం మానుము. అశృత్తామ చేసిన అవమానం వలన 

కలిగిన కోపం వాడిని చంపితేకాని పోదని చెప్పటం కాదు. నా అభిప్రాయం కూడా ఇదే. వాడు అడవులపాలై పోయి 

ఉంటాడు. చంపినట్లు నీకెట్లా తెలుస్తుంది? చెప్పుము.” అంటే, ద్రౌపది" ఆ దుష్టుడికి పుట్టుకతోనే శిరోమణి ఉన్నది. 
న్‌ వ్‌: కాల లు యు 

దానిని తెచ్చి ఇస్తే చూచి ప్రాణాలతో ఉందా మని అనుకొన్నాను" అని కఠినంగా పలికి భీముడిని తన చేతితో 

స్పృశించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. 'క్షత్రధర్మ మాత్మ గైకొని రయమున । నరిగి పాపకర్ముండైన కుంభ 
జన్మతనయు ముట్టి చంపుము నా మది । కనలు నడలు నుడిపి కావు నన్ను" 37 


ప్రతిపదార్థం: క్షత్రధర్మము= క్షత్రియధర్మం; ఆత్మన్‌= మనస్సులో; కైకొని= పూని; రయమునన్‌= శీఘ్రంగా; అరిగి= వెళ్ళి; 
పాపకర్ముండు+ఐన= దుర్మార్గుడైన; కుంభజన్మ తనయున్‌= (ద్రోణుడి కొడుకైన అశృత్తామని; ముట్టి= తాకి; చంపుము; నా 
మది కనలున్‌+అడలున్‌= నా మనస్సులోని కోపాన్నీ, శోకాన్నీ; ఉడిపి= మాన్ని; నన్నున్‌; కావు= రక్షించు. 


తాత్పర్యం: 'మనస్ఫూర్తిగా క్షత్రియోచిత ధర్మం పూని శీఘ్రమే వెళ్ళి ఆ దుష్టుడైన అశ్వత్సామను తాకి చంపుము. 
నా మనస్సులోని కోపాన్నీ, శోకాన్నీ మాన్సి నన్ను రక్షించుము. 
వ. వెండియు. 38 


తాత్సర్యం: ఇంకా. 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రౌపది యశ్వత్తామం బరిభవింప భీమసేను నియోగించుట (సం. 10-11-21) 


సీ. “జతుగృహదాహావసరమునం జేసిన | సముదీర్ణతరపొరుషంబుతోడ 
నత్యుగ్రుండగు హిడింబాసుర వ్రచ్చిన | చోట గైకొన్న నిష్టరతతోడ 
యక్షులు పొదివిన యపుడు వాటించిన । యాభీల దోర్టలవ్యాప్తితోడ 
సమధికబలుండు గీచకుని యేంచినయెడం । బూనిన విక్రమస్పూర్తితోడం 


ఆ. గూడనిన్ను జనులు గొనియాడునట్టుగం । జనుము నీదు బలము. జలము మెబియ 
గీటడంపు మనల గెలిచితి నని గర్వ । మున దనర్హు ద్రోణతనయు నెట్లు. 39 


ప్రతిపదార్థం: జతు గృహ దాహ+అవసరమునన్‌= లక్కయిల్లు కాలే సమయంలో; చేసిన; సముదీర్ల తన పౌరుషంబుతోడన్‌= 
మిక్కిలి గొప్పదైన పౌరుషంతోనూ; అతి+ఉ(గ్రుడు+అగు= మిక్కిలి భయంకరుడైన; హిడింబ+అసురున్‌= హిడింబుడనే 
రాక్షసుడిని; వ్రచ్చినచోటన్‌= చంపినచోట; కైకొన్న= పూనిన; నిష్టురతతోడన్‌= కారిన్యంతోనూ; యక్షులు; పొదివిన+అపుడు= 
ఆ(క్రమించినప్పుడు; పాటించిన= చూపిన; ఆభీలదోస్‌(:)+బల వ్యాప్తితోడన్‌= భయంకరమైన భుజబల విస్తరంతోనూ; సమధిక 
బలుండు= మిక్కిలి గొప్పబలం కలవాడైన; కీచకుని ఏంచిన+ఎడన్‌= కీచకుడు విజృంభించినప్పుడు; పూనిన= చూపిన; 
విక్రమస్ఫూర్తితోడన్‌= పరాక్రమ (ప్రకాశంతోనూ; కూడన్‌= కూడుకోగా; నిన్నున్‌; జనులు; కొనియాడునట్టుగన్‌= ప్రశంసించే 
విధంగా; చనుము= వెళ్ళుము. నీదు బలమున్‌+చలమున్‌= నీ బలమూ, పట్టుదలా; మెజయన్‌= (ప్రకాశించేటట్లు; మనలన్‌= 
మనలను; గెలిచితిన్‌+అని= గెలిచానని; గర్వమునన్‌= అహంకారంతో; తనర్భు= ఒప్పే; (ద్రోణతనయున్‌= అశ్యత్తామను; 
ఎట్టున్‌= ఎలా అయినాసరే; గీటడంపు(ము)= చంపుము. 


తాత్పర్యం: 'లక్క ఇల్లు కాలేటప్పుడు చూపిన మిక్కిలి గొప్ప పౌరుషంతోనూ, మిక్కిలి భయంకరుడైన 
హిడింబాసురుడిని చంపినప్పుడు పూనిన కాఠిన్యంతోనూ, యక్షులు ఆ(క్రమించినప్పుడు చూపిన భయంకర 
భుజపరా[క్రమవిస్తరంతోనూ, మిక్కిలి బలవంతుడైన కీచకుడు విజృంభించినప్పుడు (ప్రదర్శించిన పరాక్రమ 
ప్రకాశంతోనూ కూడుకొని, నిన్ను జనులు (ప్రశంసించే విధంగా వెళ్ళుము. నీ బలమూ, చలమూ ప్రకాశించేటట్టు 
మనలను గెలిచానని విర్రవీగే అశృత్తామను ఎట్టా అయినా సరే, చంపుము. 


వ. అనిన విని యగ్గురుపుత్రుదెసం బొడమిన యమర్షంబున మేను వొంగ బవమానసూనుండు 
ద్రుపదనందనతో ధర్మనందనుం డాడిన మాట లశ్వత్థామపై( బోవుట కనుమతిగా నంతరంగంబున 
నంగీకరించి. 40 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+గురుపుతు దెసన్‌= ఆ అశ్వత్భామమీద; పొడమిన= పుట్టిన; అమర్షంబునన్‌= 

కోపంతో; మేను= శరీరం; పొంగన్‌; పవమానసూనుండు= భీముడు; ద్రుపదనందనతోన్‌= ద్రౌపదితో; ధర్మనందనుండు= 


ధర్మరాజు; ఆడిన మాటలు= పలికిన పలుకులు; అశ్యృత్తామసపైన్‌= అశృత్తామమీదికి; పోవుటకున్‌= వెళ్ళుటకు; అనుమతి+కాన్‌= 
అంగీకారంగా, అంతరంగంబునన్‌= మనస్సులో; అంగీకరించి= సమ్మతించి. 


తాత్సర్యం: అనగా విని ఆ అశృత్తామమీద పుట్టిన కోపంతో శరీరం పొంగగా భీముడును (ద్రౌపదితో ధర్మరాజన్న 
మాటలు అశ్వత్థామ మీదికి పోవటానికి అంగీకారంగా మనస్సులో సమ్మతించి. 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 483 


మహాస్రగ్ధర. 

కనక ప్రస్పీత రత్నోత్మర పరివిసరత్మాంతి రాజన్నిజస్యం 

దనముం బన్నంగ నత్యాదరమున నకులుం దా నియోగించె; నాతం 

డును దీప్తోత్సాహు(డై గండున సబలరయాటోపరథ్యాది సత్సా 

ధనయోగం బొప్ప సారథ్యమునకు నమరెం దన్మనోవృత్తియుక్తిన్‌. 41 
ప్రతిపదార్థం: తాన్‌= తాను-భీముడు; కనక= బంగారంయొక్క; (ప్రస్ఫీత= మిక్కిలి విస్తారమైన; రత్న= మణులయొక్క; 
ఉత్కర= సమూహంయొక్క; పరివిసరత్‌= బాగా వ్యాపిస్తూన్న; కాంతి= ప్రకాశంతో; రాజత్‌= వెలుగొందుతూన్న; నిజస్యందనమున్‌= 
తనదైన రథాన్ని; పన్నంగన్‌= పూన్చటానికి; అతి+ఆదరమునన్‌= మిక్కిలి ఆదరంతో; నకులున్‌; నియోగించెన్‌= ఆజ్ఞాపించాడు; 
ఆతండును= ఆ నకులుడూ; దీప్త+ఉత్సాహు(డు+ఐ= (ప్రకాశించే ఉత్సాహం కలవాడై; గండునన్‌= పరాక్రమంతో; సబల= 
బలంతోనూ; రయ= వేగంతోనూ; ఆటోప= సం(భ్రమంతోనూ కూడిన; రథ్య+ఆది= గుర్రాలూ మొదలైన; సత్‌+సాధన 
యోగంబు= మంచి ఉపకరణాల కూడిక; ఒప్పన్‌= ఒప్పగా; తద్‌+మనస్‌(:)+వృత్తి యుక్తిన్‌= ఆతని(భీముడి) మనోవ్యాపారంతోడి 
కూడికతో; సారథ్యమునకున్‌= సారథ్యానికి; అమరెన్‌= సిద్ధపడ్డాడు. 


తాత్సర్యం: భీముడు బంగారుకాంతితోనూ, మణుల కాంతితోనూ వెలు గొందుతూన్న తన రథాన్ని సిద్దం చేయుమని 

మిక్కిలి ఆదరంతో నకులుడిని నియోగించాడు. అతడు ప్రకాశించే ఉత్సాహంతో, పరాక్రమంతో, బలమూ, 

వేగమూ, సంభ్రమమూ కల గు[ర్రాలూ మొదలైన మంచిసాధన సామగగి ఒప్పగా, భీముడి మనోవృత్తి కనుగుణంగా 
సారథ్యం చేయటానికి సిద్ధపడ్డాడు. 

వ. ఇట్లు సహదేవ పూర్వజుం దనకు సారథిం జేసికొని సమీరనందనుండు కోదండ గదాదండాది హేతి సంపన్నం 
బైన యా రథం బెక్కి శిబిరంబు వేగంబ వెడలి గురుతనయాది యోధుల యరదంబుల చొప్ప వట్టికొని 
యతిత్వరితగతిం జని కురుక్షేత్ర సంచారి జనంబులం గని 'యశ్వత్చామ యెక్కడ వెలంగెనో 
యెటు(గుదురే?” యని యడిగిన వార లతండు కృపకృతవర్మలతోడం గరినగరంబు దెసకు నరిగి మగిడి 
భాగీరథీ తీరంబున కరుగుదెంచి యయ్యెడ నయ్యిరువురుం బాసి యొక్క వలని కరుగం దానును 
గృష్టద్వైపాయన మహాముని యాశ్రమంబునకై తొలగి తత్పదేశంబున వసియించెనని చెప్పుటయు నద్దిక్కు 
తేరు నడప నియోగించి నట్టియెడ ధర్మనందనునకు వసుదేవనందనుం డిట్లనియె. 42 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమీరనందనుండు= వాయుపుత్రుడు భీముడు; సహదేవ పూర్వజున్‌= సహదేవుడి అన్నను 
నకులుడిని; తనకున్‌= తనకు; సారథిన్‌= సారథిగా చేసికొని; కోదండ గదాదండ+ఆదిహేతి సంపన్నంబు+ఐన= విల్టూ, 
దండంవంటి గదా మొదలైన ఆయుధాలతో కూడిన; ఆ రథంబు+ఎక్కి; శిబిరంబున్‌= శిబిరంనుంచి; వేగంబు+అ= వేగమే; 
వెడలి; గురుతనయ+ఆదియోధుల+అరదంబుల చొప్తు= అశ్వత్హామ మొదలగు వీరుల రథాల మార్గం; పట్టికొని= అవలంబించి; 
అతి త్వరితగితిన్‌= మిక్కిలి తొందరగా; చని; కురుక్షేత్ర సంచారి జనంబులన్‌+కని= కురుక్షేత్రంలో తిరిగే జనులను చూచి; 
అశ్వత్భామ; ఎక్కడ; మెలంగెన్‌= ఉన్నాడో; ఎణుంగుదురే?; అని; అడిగినన్‌; వారలు; అతండు; కృపకృతవర్మలతోడన్‌; 
కరినగరంబు దెసకున్‌= హస్తినాపురివైపు; అరిగి= వెళ్ళి; మగిడి= తిరిగి; భాగీరథీ తీరంబునకున్‌= గంగానది ఒడ్డుకు; 
అరుగుదెంచి= వచ్చి; ఆ+ఎడన్‌= అక్కడ; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరూ; పాసి= విడిచి; ఒక్క వలనికిన్‌= ఒక దిక్కుకు; 
అరుగన్‌= వెళ్ళగా; తానును= తాను; కృష్ణద్ర్వైపాయన మహాముని+ఆ(శ్రమంబునకై= వ్యాసమునీంద్రుడి ఆశ్రమానికి; 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాలంగి= వెళ్ళి; తద్‌+(ప్రదేశంబునన్‌= ఆ చోట; వసియించెన్‌= నివసించాడు; అని; చెప్పుటయున్‌= చెప్పగా; ఆ+దిక్కు= ఆ 
వైపు; తేరు= రథం; నడపన్‌= పోనివ్వటానికి; నియోగించిన+అట్టి+ఎడన్‌= నియమించిన సమయంలో; ధర్మనందనునకున్‌= 
ధర్మరాజుకు; వసుదేవ నందనుండు= కృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఇట్లా భీముడు నకులుడిని తనకు సారథిగా చేసికొని విల్లూ. గదా మొదలైన ఆయుధాలతో కూడిన 
ఆ రథం ఎక్కి, శిబిరంనుంచి వేగమే బయలుదేరి అశ్వత్తామాది యోధుల రథాలు వెళ్ళిన మార్గాన్ని అవలంబించి, 
మిక్కిలి తొందరగా వెళ్ళి, కురుక్షేత్రంలో తిరిగే జనులను చూచి, 'అశృత్తామ ఎక్కడున్నాడో ఎరుగుదురా? అని 
అడుగగా, వాళ్ళు అతడు కృపకృతవర్మలతో హస్తినాపురంవైపు వెళ్ళి, మరలి, గంగానది ఒడ్డుకు వచ్చి అక్కడ ఆ 
ఇద్దరు వీరులూ తనను విడిచి ఒక దిక్కుగా వెళ్ళగా, తాను వ్యాసాశ్రమానికి వెళ్ళి, అక్కడ నివసించాడు” అని 
చెప్పగా, 'ఆ వైపు రథం పోని” మ్మని నియోగించిన సమయంలో ధర్మరాజుతో కృష్ణు డిట్టా అన్నాడు: 


చ. అనిలసుతుండు శోకమును నల్మయు+ జిత్తమునం గరంబు పే 

ర్లిన గురుపుత్రు ముట్టికొనం జెచ్చెరం బోయెడు; నీత డొంటి యా 

తనిపయి( బోవ భూరమణ! తప్పదె కార్యము? పెద్దగూర్తు వీ 

వనుజులలోన నాతనికి; నందటు( బోవుట మేలు పోరికిన్‌. 43 
ప్రతిపదార్థం: భూరమణ!= ఓ రాజా! ధర్మరాజా!; అనిలసుతుండు= భీముడు; శోకమును= దుఃఖమూ; అల్కయున్‌= 
కోపమూ; చిత్తమునన్‌= మనస్సులో; కరంబు పేర్చినన్‌= మిక్కిలి అతిశయించగా; గురుపుత్రున్‌= అశ్వత్తామను; ముట్టికొనన్‌= 
మార్కొనటానికి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; పోయెడున్‌= వెడతాడు; ఈతండు ఆతనిపయిన్‌= ఆ అశృత్థామమీదికి; ఒంటిపోవన్‌= 
ఒక్కడే పోతే; కార్యము= పని; తప్పదె?= చెడదా?; ఈవు= నీవు; అనుజులలోన్‌= తమ్ముళ్ళలో; ఆతనికిన్‌= ఆ భీముడికి; 
పెద్ద+కూర్తువు= మిక్కిలి ఇష్టపడతావు; పోరికిన్‌= యుద్దానికి; అందణున్‌= అందరూ; పోవుట= పోవటం; మేలు= మంచిది. 


తాత్సర్యం: 'ధర్మరాజా! భీముడు శోకమూ, కోపమూ మనస్సులో మిక్కిలి అతిశయించగా అశ్యత్తామను 
మార్కొనటానికి వేగంగా వెళ్ళాడు. ఇతడు ఒక్కడూ అతడి మీదికి పోతే కార్యం చెడదా? తమ్ముళ్ళందరిలోకీ 
అతడంటే నీకెంతో ఇష్టం. యుద్దానికి అందరూ వెళ్ళటం మంచిది. 


వ. వినుము. “సకల పృథివియు దహింప జాలునట్టి బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్త్రం బశ్వత్థామకు ద్రోణుం 
డిచ్చె. బ్రియాతిశయంబున వివ్వచ్చునకు నొసంగి. నశ్వత్తామ వివ్వచ్చుతోడి మత్సరంబున6. దదీయబల 

(c చ 
నైపుణ్యంబునకు నసహ్యంబువడు( బదంపడి యెటింగి పాండవులపై వీండు దీనిం బ్రయోగింప కుండవలయు 
నని తలంచి యమ్మహనీయ సాధనంబు మనుష్యులపై(బ్రయోగించుకొలంది గాకునికియుం గలదు గావున 
సర్వధర్మవిదుండైన యగ్గురుం డొక్కనా( డస్ర్రవిషయ సంభాషణ సమయంబున నతనితో ని ట్లనియె.'44 


ప్రతిపదార్థం: వినుము; సకల పృథివియున్‌= భూమినంతనూ; దహింపన్‌+చాలునట్టి= కాల్చగల; (బ్రహ్మశిరోనామకంబు+అను= 

(బ్రహ్మ శిరోనామకం అనే; దివ్య+అస్త్రంబు= దివ్యాస్త్రం; (ద్రోణుండు= (ద్రోణుడు; అశృత్తామకున్‌= అశ్వత్థామకు; ఇచ్చెన్‌; 

'ప్రియ+అతిశయంబునన్‌= (ప్రేమాతిశయంచేత; వివ్వచ్చునకున్‌= అర్జునుడికి; ఒసంగెన్‌= ఇచ్చాడు; అశ్వత్తామ; వివ్వచ్చుతోడి= 
జ థ 

అర్జునుడిమీది; మత్సరంబునన్‌= కోపంతో; తదీయ బల నైపుణ్యంబునకున్‌= అతడి బలప్రాఢికి; అసహ్యంబు+పడున్‌= 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 485 


అసూయపడతాడు; పదంపడి; తరువాత; ఎతీంగి; పాండవులపైన్‌= పాండవులపైన; వీ(డు; దీనిన్‌= దీనిని; ప్రయోగింపక+ 
ఉండవలయున్‌+అని తలంచి= ప్రయోగించకుండా ఉండాలని ఎంచి; ఆ+మహనీయ సాధనంబు= ఆ గొప్ప అస్త్రం; 
మనుష్యులపైన్‌= మనుష్యులమీద; ప్రయోగించు కొలది కాక+ఉనికియున్‌= ప్రయోగించకూడదనేదీ; కలదు కావునన్‌= ఉన్నది 
కాబట్టి; సర్వధర్మ విదుండు+ఐన ఆ+గురుండు= అన్ని ధర్మాలూ తెలిసిన ఆ (ద్రోణుడు; ఒక్కనాండు= ఒకరోజు; అస్త్ర 
విషయ సంభాషణ సమయంబునన్‌= అస్త్రాలను గూర్చిన మాటల సందర్భంలో; అతనితోన్‌= అశృత్తామతో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: వినుము. 'భూమినంతటినీ కాల్చగల (బ్రహ్మశిరస్సు అనే పేరుగల దివ్యాస్త్రం అశ్వత్థామకు (ద్రోణు 
డిచ్చాడు. (ప్రమాతిశయంచేత అర్జునుడికీ ఇచ్చాడు. అశృత్తామ అర్జునుడిమీది కోపం కొద్దీ అతడి బల ప్రాఢికి 
అసూయపడతాడు. తరువాత తెలిసి పాండవులమీద వీడు దాన్ని ప్రయోగించకుండా ఉండాలని తలచి, ఆ గొప్ప 
సాధనం మానవుల మీద ప్రయోగించకూడదనేదీ ఉన్నది కాబట్టి, అన్ని ధర్మాలూ తెలిసిన ఆ ద్రోణుడు ఒకనాడు 
అస్త్రాలను గూర్చి మాటాడే సందర్భంలో అతడితో ఇట్టా అన్నాడు.' 


క, “మనుజులపై బ్రహ్మశిరం | బనునస్త్రం బేసితేని నశుభం బొలయున్‌ 
విను మెన్ని యాపదలు వ । చ్చిన నపరోపాయములన చెటుపుము పుత్రా!” 45 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; వినుము= విను; మనుజులపైన్‌= మనుష్యులమీద; (బ్రహ్మశిరంబు+అను+అ స్త్రంబు= 


బ్రహ్మశిరోనామకాస్త్రం; ఏసితి(వి)+ఏనిన్‌= ప్రయోగించితివా; అశుభంబు= కీడు; ఒలయున్‌= కలుగుతుంది; ఎన్ని+ఆపదలు= 
వచ్చినన్‌; అపర+ఉపాయములన్‌+అ= ఇతరోపాయాలచేతనే; చెణుపుము= పోగొట్టుము. 


తాత్సర్యం: “కుమారా! వినుము. మనుష్యులమీద (బ్రహ్మశిరోనామకాస్త్రం 'ప్రయోగించితివా కీడు కలుగుతుంది. 
ఎన్ని ఆపదలు వచ్చినా నీవు వాటిని ఇతరోపాయాలచేతనే తొలగించుకొమ్ము.' 


వ. అని చెప్పి మనోగతం బవశంబై నాలుకకు వచ్చి, “వీ. దెట్లును సజ్జనుల వృత్తంబున. బ్రవర్తిలైడునే?? యని 
యతండు విన నుగ్గడించె. దానికి నశ్వత్తామ విషాదంబున6 గుందియుండు. గాని యగ్గురుని చెప్పినట్లు 
సదుపదేశ కరణ నిష్ణుండుగా(; డతనికి దురభిమానంబును గలదు. వినుము చెప్పెద( జిరజీవిత్వంబును 
భర్గవరప్రసాద జనక కారణంబును గలిగి యుండు ననియును దివ్యాస్త్ర శస్త్ర విద్యారహస్యంబునకు మూలం 
బైన యగస్త్యుచేత ద్రోణుండు వడసిన బ్రహ్మ శిరోనామకంబు దనకుం గలదనియును దత్ర్రభావంబు 
దేవమనుజ దనుజలోకంబులు భస్మీభూతంబులు సేయు నని యుండుం గావున మున్ను మీరు వనవాసులరై 
యున్నతటి(దాను మా పురంబునకు వచ్చి యాదవ కుమారులతోడి వినోదంబులం దగిలియుండి యొక్కనాం 
డే నొంటిమై నుండ నా కడకుం జనుదెంచి నగుచు నిట్లనియె. 46 


ప్రతిపదార్థం: అని చెప్పి; మనస్‌()+గతంబు= మనసులో ఉన్నది; అవశంబు+ఐ= తనకు తెలియకుండానే; నాలుకకున్‌ 
వచ్చినన్‌= నాలుకమీదికి రాగా; వీండు= ఈ అశ్వత్థామ; ఎట్టును= ఎలానూ; సత్‌+జనుల వృత్తంబునన్‌= మంచివాళ్ళ 
ప్రవర్తనతో; |ప్రవర్తిల్లైడునే?= (ప్రవర్తిస్తాడా; అని; అతండు; వినన్‌; ఉగ్గడించెన్‌= పలికాడు; దానికిన్‌= ఆ మాటకు; అశ్వత్తామ; 
విషాదంబునన్‌= విచారంతో; కుంది+ఉండున్‌+కాని= బాధపడి ఉంటాడే కాని; ఆ+గురుని చెప్పిన+అట్టు= ఆ గురుడు 


ise శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్పిన విధంగా; సత్‌+ఉపదేశ కరణ నిష్టుండు+కాండు= సదుపదేశాన్ని ఆచరించే వాడు కాడు; అతనికిన్‌; దురభిమానంబును= 
దురహంకారమూ; కలదు; వినుము; చెప్పెదన్‌; చిరజీవిత్వంబును= చిరంజీవిత్వంకూడా; భర్గ వర (ప్రసాద జనక కారణంబును= 
ఈశ్వరుడి వర ప్రసాదంవలన కలిగినది; కలిగి+ఉండున్‌= కలిగి ఉన్నాడు; అనియును; దివ్య+అస్త్ర శస్త్ర విద్యా రహస్యంబునకున్‌= 
దివ్యాస్త్ర శస్త్ర విద్యా రహస్యానికి; మూలంబు+ఐన= మూల పురుషుడైన; అగస్త్యు చేతన్‌= అగస్తుడివలన; |ద్రోణుండు; 
పడసిన పొందిన; (బ్రహ్మశిరోనామకంబు; తనకున్‌; కలదు+అనియును; తద్‌+(ప్రభావంబు= దాని మహిమ; దేవ మను 
దనుజలోకంబులు= దేవతల, మనుష్యుల, రాక్షసుల లోకాలు; భస్మీభూతంబులు+చేయున్‌+అని= బూడిదచేస్తుందని; ఉండున్‌; 
కావునన్‌; మున్ను= పూర్వం; మీరు; వనవాసులరు+ఐ= అడవిలో వసించేవారై; ఉన్న తటీన్‌= ఉన్నప్పుడు; తాను; మా 
పురంబునకున్‌= మా నగరానికి; వచ్చి; యాదవ కుమారులతోడి= యాదవ బాలురతోడి; వినోదంబులన్‌= వేడుకలలో; తగిలి+ 
ఉండి= ఆసక్తుడై యుండి; ఒక్కనా(డు; ఏన్‌= నేను; ఒంటిమైన్‌= ఒంటరిగా; ఉండన్‌= ఉండగా; నాకడకున్‌; చనుదెంచి= 
వచ్చి; నగుచున్‌= నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అని చెప్పి, మనస్సులోని మాట తనకు తెలియకుండానే నాలుకమీదకు రాగా, “వీడు ఎట్లాగూ సజ్జనుల 
ప్రవర్తన కలిగి ఉంటాడా?" అని అతడు వినేటట్టు అన్నాడు. ఆ మాటకు అశ్వత్థామ విచారంతో బాధపడి ఉంటాడే 
కాని ఆ గురుడు చెప్పినట్లు సదుపదేశం ఆచరించేవాడు కాడు. అతడికి దురహంకారం ఉన్నది. వినుము. చెప్పుతాను. 
అతడికి ఈశ్వరవరప్రసాదం వలన చిరంజీవిత్వమూ కలిగింది గదా అనీ, దివ్యాస్త్ర శస్త్ర విద్యా రహస్యానికి మూల 
పురుషుడైన అగస్తుడివలన ద్రోణుడు పొందిన బ్రహ్మశిరోనామకాస్త్రం తనకున్నది కదా! అనీ, దాని మహిమవలన 
దేవమనుష్యరాక్షసలోకాలు బూడిద అవుతాయనీ ధీమాగా ఉంటాడు. కాబట్టి, పూర్వం మీరు వనవాసం చేస్తూండేటప్పుడు 
తాను మా నగరానికి వచ్చి యాదవ బాలకులతోడి వేడుకలలో ఆసక్తుడై ఉండి, ఒకనాడు నేను ఒంటరిగా ఉండగా 
నా దగ్గరకు వచ్చి నవ్వుతూ ఇట్టా అన్నాడు: 


తే. “విను మగస్తు(డు మా తండ్రి వినుత తపము । పేర్మి కంతయు నాత్మలో. బ్రీతి( బొంగి 

బ్రహ్మ శిరమను దివ్యాస్తరత్న మొసంగి; । నగ్గురుండు నాకిచ్చె నత్యాదరమున. 47 
ప్రతిపదార్థం: వినుము; అగస్త్యుడు; మా తండ్రి= మా తండ్రియొక్క; వినుత తపము పేర్మికిన్‌= పొగడబడే తపస్సుయొక్క 
గొప్పతనానికి; ఎంతయున్‌= మిక్కిలి; ఆత్మలోన్‌= మనస్సులో; ట్రీతిన్‌= సంతోషంతో; పొంగి; బ్రహ్మశిరము+అను; దివ్య+ 
అస్త్ర రత్నము= దివ్యమైన అస్త్ర శ్రేష్టం; ఒసలౌన్‌= ఇచ్చాడు; ఆ+గురుండు; అతి+ఆదరమునన్‌= మిక్కిలి వాత్సల్యంతో; 
నాకున్‌= నాకు; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: “వినుము. అగస్తుడు మా తండ్రి చేసిన గొప్ప తపస్సుకు మనస్సులో ఎంతో సంతోషించి, (బ్రహ్మ 

శిరస్సు అనే అస్త్రశ్రేస్టం ఇచ్చాడు. ఆ గురుడు అమిత వాత్సల్యంతో దానిని నా కిచ్చాడు. 

వ. ఆ దివ్యాస్తంబు నీ కిచ్చెద. నీవు నాకు జక్రం బొసంగవలయు'నని పలికిన నే నద్దురభిమాని నాయెడం 
బరమ స్పర్ద గలిగి యట్లడుగుట యెజింగియు నొండనక యతనికి మదీయ చక్ర ధనుర్గదాఖడ్గంబులు 
సూపి 'వీనిలోన నీకు ధరింప6 బ్రయోగింప శక్యంబైన దాని ధరింపు'మని చెప్పి 'నీవు నీ యస్త్రంబు నాకు 
నీ వలవదు. మిత్రుని కోరినయది యిచ్చుచుండి దానికి మాటుగా నొకటి పుచ్చుకొనుట పురుషార్ధంబు 
తెరువే?? యనుటయు నతండు సుదర్శనంబు వరియించిన(; 'బుచ్చుకొ' మృంటి. నమ్మాటకు 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 487 
ముదితుండగుచు నమ్మూఢుండు దనవామకరంబున( జక్రం బవలంబించి యెత్తం జాలక దక్షిణపాణిం బట్టి 
యెట్లు గదల( దివియశక్తుండు గాక యుభయ హస్తంబులును లావుసేసి తివిసినను నది కదలకుండె 


నాతండు డస్సి నిలిచి విషణజ్ఞ్ణండై యున్న నతని నాలోకించి యిట్లంటి. 48 


ప్రతిపదార్థం: ఆ దివ్య+అస్త్రంబున్‌; నీకున్‌= నీకు; ఇచ్చెదన్‌= ఇస్తాను; నీవు; నాకున్‌= నాకు; చక్రంబు= చ(క్రం; 
ఒసంగవలయున్‌= ఇవ్వవలెను; అని; పలికినన్‌= పలుకగా; నేను; ఆ+దురభిమాని= ఆ దురహంకారుడు; నా+ఎడన్‌= 
నాయందు; పరమ స్ప్సర్ద= మిక్కిలి అసూయ; కలిగి; అట్టు+అడుగుట= ఆ విధంగా అడగటం; ఎజింగియున్‌; ఒండు+అనక= 
ఇంకొకమాట అనక; అతనికిన్‌; మదీయ చక్ర ధనున్‌()+గదా ఖడ్గంబులు= నా చక్రం (సుదర్శనం); ధనుస్సు (శార్‌బ్లం), 
గద(కౌమోదకి), ఖడ్గం(నందకం); చూపి; వీనిలోనన్‌; నీకున్‌; ధరింపన్‌= ధరించటానికి; (ప్రయోగింపన్‌= ప్రయోగించటానికి; 
శక్యంబు+ఐన దానిన్‌; ధరింపుము= ధరించుము; అని; చెప్పి; నీవు; నీ+అస్త్రంబు; నాకున్‌; -ఈన్‌+వలవదు= ఇవ్వనక్కరలేదు; 
మి(త్రుని కోరిన+అది= స్నేహితుడు కోరినది; ఇచ్చుచున్‌+ఉండి= ఇస్తూ; దానికిన్‌; మాణుగాన్‌= బదులుగా; ఒకటి; పుచ్చుకొనుట; 
పురుషార్థంబు తెరువే?= ధర్మమార్గమా?; అనుటయున్‌; అతండు; సుదర్శనంబున్‌; వరియించినన్‌= కోరగా; పుచ్చుకొమ్ము+ 
అంటిన్‌; ఆ+మాటకున్‌= ఆ మాటకు; ముదితుండు+అగుచున్‌= సంతోషించినవాడై; ఆ+మూఢుండు= ఆ తెలివితక్కువవాడు; 
తన వామ కరంబునన్‌= తన ఎడమచేతితో; చక్రంబు= చక్రం; అవలంబించి= పట్టుకుని; ఎత్తన్‌+చాలక= ఎత్తలేక; దక్షిణ 
పాణిన్‌= కుడిచేతితో; పట్టి; ఎట్టున్‌= ఏ విధంగానూ; కదలన్‌+తివియన్‌ శక్తుండు కాక= కదల్బలేక; ఉభయ హస్తంబులును= 
రెండు చేతులూ; లావు+చేసి= కూడగట్టి; తివిసినను= లాగినా; అది; కదలక+ఉండెన్‌; ఆతండు= అశ్యృత్తామ; డస్సి= అలసి; 
నిలిచి; విషణుండు+ఐ= విషాదం పొందినవాడై; ఉన్నన్‌= ఉండగా; అతనిన్‌; ఆలోకించి= చూసి; ఇట్టు+అంటిన్‌= ఈ విధంగా 
అన్నాను. 


తాత్సర్యం: ఆ దివ్యాస్త్రం నీ కిస్తాను. నీవు నాకు చ(క్రం ఇవ్వాలి" అని అంటే నేను ఆ దురహంకారి నాపై అసూయ 
కలిగి అట్లా అడుగుతున్నాడని తెలిసీ, ఇంకొకమాట అనకుండా, అతడికి నా చక్రం (సుదర్శనం), ధనుస్పూ(శార్‌జ్లం), 
గద(కౌమోదకి), ఖడ్గం (నందకం), చూపించి వీటిలో నీవు ధరించగల, ప్రయోగించగల దానిని ధరించుము' అని 
చెప్పి, 'నీవు నీ అస్త్రం నా కివ్వనక్కర్లేదు. స్నేహితుడు కోరినదానిని ఇస్తూ దానికి బదులుగా ఒకటి పుచ్చుకొనటం 
ధర్మమార్గం కాదు” - అనగా అతడు సుదర్శనం కోరితే, 'పుచ్చుకొమ్ము' అన్నాను. ఆ మాటకు సంతోషించి ఆ 
మందబుద్ది తన ఎడమచేతితో-చక్రం పట్టుకొని ఎత్తలేక, కుడిచేతితో పట్టుకొని ఏ విధంగానూ కదలలేక, రెండు 
చేతులతోనూ లాగినా అది కదలకపోతే, అతడు అలసిపోయి దిగాలు పడిఉంటే, నేను అతడిని చూచి ఇట్లా 
అన్నాను: 
తే. 'అధికనిష్టమై బ్రహ్మచర్య వ్రతంబు । తోడ రుక్మిశీయుతముగా( దుహినశైల 

తటమునందు( బంద్రండు వత్సరము లుగ్ర। తప మొనర్జి యిమ్మహిత సాధనము వడసి. 49 
ప్రతిపదార్థం: అధిక నిష్టమైన్‌= ఎక్కువ నిష్టతో; బ్రహ్మచర్య వ్రతంబుతోడన్‌; రుక్మిణీ యుతముగాన్‌= రుక్మిణితో కూడి; 
తుహినశైల తటమునందున్‌= హిమవత్పర్వతపు చరియమీద; పండ్రెండు వత్సరములు= పన్నెండేళ్ళు; ఉగ్ర తపము= ఘోరతపస్సు; 
ఒనర్భి= చేసి; ఈ+మహిత సాధనము+పడసి= ఈ గొప్ప సాధనం పొంది. 


తాత్పర్యం: 'ఎంతో నిష్టతో బ్రహ్మచర్యవ్రతంతో రుక్మిణితో కూడి హిమవత్సర్వతపు చరియమీద పన్నెండేళ్ళు 
ఘోరతపస్సు చేసి ఈ గొప్ప సాధనం పొంది. (తరువాతి పద్యంతో అన్వయం). 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. దివిజ దానవ గంధర్వాది సమస్తభూతంబులు నాతోడి యెత్తు రాకుండెడు నట్టి దోర్వీర్యంబున వెలసి 
వర్తిల్లుదు; నట్టిది దీని మహత్త్వంబు; న న్నీ చక్రం బింతక మున్ను బలభద్ర ప్రద్యుమ్న సాంబాది యాదవశ్రేష్టు 
లెవ్వరు నడుగరు; గాండీవి శ్వేతాశ్వ కపిధ్వజంబులు( దపోబలంబున( బడసి యెక్కటికయ్యంబున రుద్రు 
మెప్పించి పాశుపతంబు గొనియె బ్రాణంబులకంటె నే నతనికిం గూర్తు; నద్దేవసమునకు నొసంగ( దగనిది 
యెద్దియులే; దట్టి యర్జునుండును దీని నడిగెనే? భరతవంశాచార్యపుత్రుండవు, సకలజన మాన్యుండవు, 
నీ విట్లెటుంగక యడుగుదె? దీని నెవ్వరితోడ రణంబు సేయం దలంచి యడిగి? తనిన నగ్గురునందనుం 
డిట్లనియె. 50 

ప్రతిపదార్థం: దివిజ దానవ గంధర్వ+ఆది సమస్త భూతంబులున్‌= దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలుగా అన్ని 
ప్రాణూలూ; నాతోడి ఎత్తు రాక+ఉండెడు+అట్టి= నాతో సాటి రానట్టి; దోర్వీర్యంబునన్‌ (దోస్‌(ఇ+వీర్యంబునన్‌)= భుజ 
పరాక్రమంతో; వెలసి= ఒప్పి; వర్తిల్లుదున్‌= ఉంటాను; అట్టిది= అటువంటిది; దీని మహత్త్యంబు= దీని గొప్పతనం; నన్నున్‌; 
ఈ చ(క్రంబు; ఇంతకమున్ను= ఇదివరకు; బలభద్ర (ప్రద్యుమ్న సాంబ+ఆది యాదవశేష్ణులు= బలరాముడూ, ప్రద్యుమ్నుడూ, 
సాంబుడూ మొదలగు యాదవోత్తములు; ఎవ్వరున్‌= ఎవరూ; అడుగరు; గాండీవి= అర్జునుడు; శ్వేత+అశ్వ కపిధ్వజంబులు= 
తెల్లగుర్రాలూ, కపిధ్వజమూ; తపన్‌(ఎ+బలంబునన్‌= తపశ్ళక్తిచేత; పడసి= పొంది; ఎక్కటి కయ్యంబునన్‌= ఒక్కడూ చేసిన 
యుద్దంలో; రుద్రున్‌= శివుడిని; మెప్పించి; పాశుపతంబున్‌= పాశుపతాస్త్రం; కొనియెన్‌= పొందాడు; నేను; ప్రాణంబులకంటెన్‌= 
ప్రాణాధికంగా; అతనికిన్‌+కూర్తున్‌= అతడిని ఇష్టపడతాను; ఆ+దేవ సమునకున్‌= ఆ దేవ సమానుడికి; ఒసంగన్‌+తగనిది= 
ఇవ్వరానిది; ఎద్దియున్‌+లేదు= ఏదీ లేదు; అట్టి అర్జ్హునుండును= అలాంటి అర్జునుడు సైతం; దీనిన్‌+అడిగెనే?; భరతవంశ+ఆచార్య 
పుతుండవు= భరతవంశ గురుడి కుమారుడవు; సకల జన మాన్యుండవు= జనులందరిచేత మన్నింపదగ్గవాడవు; నీవు, ఇట్లు; 
ఎటు(గక; అడుగుదె?= అడుగుతావా?; దీనిన్‌; ఎవ్వరితోడన్‌; రణంబు+చేయన్‌+తలంచి= యుద్దం చేయాలని; అడిగితి(వి)?+ 
అనినన్‌= అడిగావు? - అంటే; ఆ+గురునందనుండు= అశ్వత్థామ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 


తాత్పర్యం: దేవతలూ, రాక్షసులూ, గంధర్వులూ మొదలైన ఎల్ల ప్రాణులూ నాతో సాటికాని భుజబలంతో ఒప్పి 
ఉంటాను. అదీ దీని గొప్పతనం. ఈ చక్రం ఇమ్మని నన్ను ఇంతవరకూ బలరాముడు, (ప్రద్యుమ్నుడు, సాంబుడు 
మొదలుగా గల యాదవోత్తము లెవరూ అడగలేదు. అర్జునుడు శ్వేతాశ్వాలూ, కపిధ్వజమూ తపోబలంతో పొంది, 
ఒక్కడూ చేసిన యుద్దంలో రుద్రుడిని మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. నాకు ప్రాణంకంటె ఎక్కువైన ఆ 
దేవసమానుడికి ఇవ్వరానిది ఏదీ లేదు. అటువంటి అర్జునుడుసైతం దీనిని అడిగాడా? భరతవంశ గురుడి కుమారుడివి, 
అందరి మన్ననలూ పొందదగినవాడివి నీవు ఇట్టా తెలియక అడిగావా? దీనిని పుచ్చుకొని ఎవరితో యుద్దం 
చేయాలని అడిగావు” అంటే అశృత్తామ ఇట్టా అన్నాడు: 


చ. “సకలజగత్రసిద్ధ మగు చక్రము నీ వొసంగంగ నిప్పు వు 
చ్చి కొని భవత్సదాంబురుహసేన పదంపడి చేసియైనం బో 
రికి నిను నియ్యకొల్పి మది బ్రీతి యెలర్వం బెనంగి నీకు నో 
డక విలసిల్లి యెల్ల బొగడం పెనుపొంద6గ. గోరి వేండితిన్‌. 51 


ప్రతిపదార్థం: సకల జగత్‌+(ప్రసిద్దము= ఎల్ల లోకాలలోనూ గొప్పది; అగు; చక్రమున్‌= సుదర్శనాన్ని; నీవు; ఒసంగంగన్‌= ఇస్తే; 
ఇవ్లు= ఇప్పుడు; పుచ్చికొని= తీసుకొని; పదంపడి= తరువాత; భవత్‌+పద+అంబురుహ సేవ= నీ పాదపద్మ సేవ; చేసి+ఐనన్‌= 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 489 


చేసైనా; పోరికిన్‌= యుద్దానికి; నినున్‌; ఇయ్యకొల్సి= ఒప్పించి; మదిన్‌= మనస్సులో; ప్రీతి= సంతోషం; ఎలర్సన్‌= అతిశయించగా; 


పెనంగి= యుద్దం చేసి; నీకున్‌; ఓడక= జంకక; విలసిల్లి= ఒప్పి; ఎల్లన్‌= అంతా; పొగడన్‌= పొగడగా; పెనుపు+ఒందంగన్‌+ 
కోరి= అతిశయించగోరి; వేండితిన్‌= కోరాను. 


తాత్పర్యం: 'ఎల్ల లోకాలలోనూ ప్రసిద్దమైన సుదర్శనం నీవు ఇస్తే, ఇప్పుడు పుచ్చుకొని తరువాత నీ పాదపద్మసేవ 
చేసైనా, యుద్దానికి నిన్ను ఒప్పించి, మనస్సులో సంతోషం అతిశయించగా, యుద్దం చేసి నీకు జంకకుండా ఒప్పి 
అందరూ పొగడగా పెంపు వహించగోరి కోరాను. 


వ. ఈ చక్రంబు నీక ధరియింపం దగియుండు. గాక, నా కిది లేకున్న నేమియగు? నెట్లును నీతోడ సంగరంబు 
సేయంగలవాండి ననియె. నేను నవ్వుచు నట్లకాక యని ద్రోణాచార్య పుత్రత్వ బహుమానంబున మాననీయ 
రథ్యంబులు, నభిరామరత్మాంబరాభరణంబులు నిచ్చి పుచ్చినం జనియె; నట్టి మహాహంకారంబునకు. 
గారణంబైన బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్రంబున నవ్యాహత సంరంభుండును, నసద్వ్యాపారారం 
భుండును, గ్రూర దర్శనుండును నగు నశ్వత్థామచేత బీముండు బాధితుండు గాకుండవలయు'నని పలికి 
పద్మనాభుండు సాత్యకి సహదేవులం జూచి మీరు శిబిరంబున నిలువుం'డని నియోగించి. 52 


ప్రతిపదార్థం: ఈ చక్రంబు; నీకున్‌+అ= నీకే; ధరియింపన్‌= ధరించటానికి; తగి+ఉండున్‌+కాక; నాకున్‌; ఇది; లేక+ఉన్నన్‌= 
లేకపోతే; ఏమి+అగున్‌?= ఏమవుతుంది? ఎట్టును; నీతోడన్‌; సంగరంబు= యుద్దం; చేయంగలవా(డన్‌; అనియెన్‌; నేను; 
నవ్వుచున్‌; అట్టు+అ+కాక+అని= అట్టే అని; (ద్రోణాచార్య పుత్రత్వ బహుమానంబునన్‌= (ద్రోణాచార్యుడి కుమారుడనే 
గౌరవంతో; మాననీయ రథ్యంబులున్‌= (ప్రశస్తాలైన గుర్రాలూ; అభిరామ రత్న+అంబర+ఆభరణంబులున్‌= మనోహరాలైన 
రత్నాలూ, వృస్తాలూ, నగలూ; ఇచ్చి; పుచ్చినన్‌= పంపగా; చనియెన్‌= వెళ్ళాడు; అట్టి; మహా+అహంకారంబునకున్‌= గొప్ప 
పొగరుకు; కారణంబు+ఐన; (బ్రహ్మశిరోనామకంబు; అను; దివ్య+అస్త్రంబునన్‌= దివ్యాస్త్రంచేత; అవ్యాహత సంరంభుండును= 
అ(ప్రతిహతమైన సంరంభం గలవాడూ; అసత్‌+వ్యాపార+ఆరంభుండును= దుష్కర్మాచరణుడూ; (క్రూరదర్శనుండును= 
క్రూరాత్ముడూ; అగు; అశృత్థామచేతన్‌; భీముండు; బాధితుండు= పీడితుడు; కాక+ఉండవలయున్‌= కాగూడదు; అని; పలికి; 
పద్మనాభుండు= కృష్ణుడు; సాత్యకి సహదేవులన్‌+చూచి; మీరు; శిబిరంబునన్‌; నిలువుండు= ఉండండి; అని; నియోగించి= 
నియమించి. 


తాత్సర్యం: ఈ చక్రం నీకే ధరించదగ్గదై ఉండుగాక! నాకు ఇది లేకపోతే నష్టమేమున్నది? ఎట్లాగూ నీతో యుద్దం 
చేస్తాను” అన్నాడు. నేను నవ్వుతూ అట్లాగే అని ద్రోణాచార్యుడి కొడుకనే గౌరవంచేత అతడికి మంచి గుర్రాలూ, 
మనోహర రత్నాలూ, వ(స్తాలూ, ఆభరణాలూ ఇచ్చి పంపితే వెళ్ళిపోయాడు. అటువంటి గొప్ప పొగరుకు కారణమైన 
(బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రంతో అప్రతిహతమైన సంరంభం గలవాడూ, దుష్కర్మాచరణుడూ, (క్రూరాత్ముడూ 
అయిన అశ్వత్థామచేత భీముడు బాధితుడు కారా” దని పలికి, కృష్ణుడు సాత్యకినీ, సహదేవుడినీ చూచి “మీరు 
శిబిరంలో ఉండండి” అని నియమించి. 


ధర్మజధనంజయకృష్ణు లశ్వత్తామమీందికి( బోవుట (సం. 10-13-1) 


సీ. ప్రద్యోతితానేక రత్న శోభితమును । సంభృతాయుధవరిష్టంబు నైన 
మాన్య రథమ్మున శైబ్యసుగ్రీవంబు | లను మేఘపుష్పవలాహకముల( 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


బూన్పించి యాభీల భుజగారికేతనం । బెత్తించి వే నొగ లెక్కుటయును, 
గాండీవధరణోద్దటుండును దూణీర | యుగళసన్నాహసముజ్వ్వలుండు 


ఆ. నై ధనంజయుండు రథారోహణము సేసె | నగ్రజుండు నెక్కెననికి నమరి 
యొప్పి రమ్మురారియును వారు నప్పుడు | బలహరుండు నశ్వినులును బోలె. 53 


ప్రతిపదార్థం: ప్రద్యోతిత= మిక్కిలి ప్రకాశించిన; అనేక= పెక్కు; రత్న శోభితమును= మణులచేత ఒప్పినదీ; సంభృత+ఆయుధ 
వరిష్టంబున్‌= నిండిన ఆయుధాలచేత మిక్కిలి గొప్పుదీ; ఐన; మాన్య రథమ్మునన్‌= గొప్ప రథానికి; శైబ్యసుగ్రీవంబులను= 
శైబ్యమునూ; సుగ్రీవమునూ; మేఘపుష్ప వలాహకములన్‌= మేఘపుష్పమునూ; వలాహకమునూ; పూన్సించి= కట్టించి; ఆభీల 
భుజగ+అరి కేతనంబు= భయంకరమైన గరుడకేతనం; ఎత్తించి; వే= శీఘ్రంగా; నొగలు+ఎక్కుటయును= తొట్టిలో కూర్చుండగా; 
గాండీవ ధరణ+ఉద్భటుండును= గాండీవధారణచేత భయంకరుడూ; తూణీర= అమ్ములపొదులయొక్క; యుగళ= జంట 
చేతా; సన్నాహ= కవచంచేతా; సముజ్జ్యలుండున్‌= మిక్కిలి ప్రకాశించేవాడూ; ఐ; ధనంజయుండు= అర్జునుడు; రథ+ఆరోహణము+ 
చేసెన్‌= రథం ఎక్కాడు; అ(గ్రజుండున్‌= అన్నకూడా (ధర్మరాజు కూడా); ఎక్కెన్‌; ఆ+ముర+అరియును= ఆ కృష్ణుడూ; 
వారున్‌= ధర్మజార్షునులూ; అప్పుడు; బలహరుండున్‌= ఇంద్రుడూ; అశ్వినులును+పోలెన్‌= అశ్వినీదేవతలవలె; అనికిన్‌= 
యుద్దానికి అమరి= సంసిద్దులై; ఒప్పిరి. 


తాత్సర్యం: (ప్రకాశించే పెక్కు మణులచేత ఒప్పినదీ, ఆయుధ సమృద్ధిచేత గొప్పదీ అయిన శ్రేష్టమైన రథానికి శైబ్య, 
సుగ్రీవ, మేఘపుష్పు, వలాహకాలనే కృష్ణుడి గుర్రాలను కట్టించి, భయంకరమైన గరుడకేతనం ఎత్తించి శీఘ్రమే 
నొగలపై కూర్చుండగా, గాండీవధారణచేత భయంకరుడూ, అంపపొదుల జంటా, కవచం అనేవాటిచేత మిక్కిలి 
ప్రకాశించేవాడూ అయి అర్జునుడు రథం ఎక్కాడు. అన్న ధర్మరాజు కూడా ఎక్కాడు. కృష్ణుడూ, వాళ్ళిద్దరూ అప్పుడు 
ఇంద్రుడూ, అశ్వినులూ అన్నట్టుగా యుద్దానికి సంసిద్దులై ఒప్పారు. 


విశేషం: అలం: ఉపమ. 'ఒప్పి రమ్మురారియును వారు నప్పుడు - బలహరుండు నశ్వినులును బోలె.” - అలంకారం ఉపమ. 
మురారి, వారు - ఉపమేయం, బలహరుడు, అశ్వినులు ఉపమానం. పోలె - ఉపమావాచకం. ఒప్పిరి - సమానధర్మం. ఈ 
నాలుగూ ఉండటంచేత ఇది సంపూర్ణోపమ. కృష్ణుడి గుర్రాలలో ఒకదానికి సైన్యము (శైబ్యము) అని పేరు. 


వ. ఇట్లు సన్నద్దంబైన యా రథంబు భాసురప్రతోదంబు పుచ్చుకొని యద్దామోదరుండు వటిప నయ్యుత్తమ 
రథ్యంబుల రయాతిశయంబున సమీరనందన స్యందనంబు గొండొక సేపునకుం గూడె; నప్పుడు భాగీరథీతీరం 
బునం గ్రోధాయత్త చిత్తుండగుచు నశ్వత్థామ యున్నయెడ రోయుచుం బోవు నప్పావని నమ్మువ్వురు వారించి; 
రట్టు వారించిన నిలువక వారి ముందటం జని యతండు సూడ్కి యట నిగిడించి. 54 


ప్రతిపదార్థం: ఇట్టు; సన్నద్దంబు+ఐన= కట్టబడిన; ఆ రథంబున్‌; భాసుర ప్రతోదనంబున్‌= (ప్రకాశించే కొరడాను; పుచ్చుకొని; 
ఆ+దామోదరుండు= ఆ కృష్ణుడు; పజపన్‌= పరుగెత్తించగా; ఆ+ఉత్తమ రథ్యంబుల= ఆ శ్రేష్టములైన గురాలయొక్క; 
రయ+అతిశయంబునన్‌= వేగాధిక్యంచేత; సమీర నందన స్యందనంబున్‌= భీముడి రథాన్ని; కొండొకసేపునకున్‌= కొంతసేపటికి; 
కూడెన్‌= కలిసికొన్నది; అప్పుడు; భాగీరథీ తీరంబునన్‌= గంగానది ఒడ్డున; (క్రోధ+ఆయత్త చిత్తుండు+అగుచున్‌= కోపానికి 
వశమైన మనస్సుకలవాడు అవుతూ; అశ్వత్చ్హామ+ఉన్న ఎడన్‌= అశ్వత్థామ ఉన్నచోటు; రోయుచున్‌= వెదకుతూ; పోవు+ఆ+పావనిన్‌= 
వెళ్ళే ఆ భీముడిని; ఆ+మువ్వురున్‌= ఆ ముగ్గురూ - ధర్మజార్షున కృష్ణులు; వారించిరి= ఆపుచేశారు; అట్టు= ఆ విధంగా; 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 491 


వారించినన్‌= ఆపగా; నిలువక; వారి ముందటన్‌+చని= వారికంటె ముందువెళ్ళి; అతండు= భీముడు; చూడ్కి= చూపు; 
అటన్‌= అక్కడ; నిగిడించి= సారించి. 


తాత్సర్యం: ఇట్లా కట్టబడిన ఆ రథాన్ని మంచి కొరడా పుచ్చుకొని ఆ కృష్ణుడు పరుగెత్తించగా ఆ శ్రేష్టములైన 
గుర్రాల వేగాధిక్యంచేత భీముడి రథాన్ని కొంతసేపటికి కలుసుకొన్నది. అప్పుడు గంగానది ఒడ్డున కోపంతో 
అశృత్తామ ఉన్నచోటు వెదకుతూపోయే భీముడిని ఆ ముగ్గురూ ఆపుచేశారు. అట్లా వారిస్తే నిలువక వారికంటె 
ముందుగా వెళ్ళి అతడు అక్కడ చూపు సారించి. 


చ. సలిల సమీపదేశమున సంయమిసంఘము గొల్వగా సము 

జ్వల మహనీయమూర్తి యగు సాత్యవతేయు(డు తారకాగణం 

బుల నడుమం బ్రవీప్తుండగు పూర్ణసుధాంశుని యట్టు లుండ న 

వ్వలనికి( బోక భక్తి నభివాదనముల్‌ మదిలోన. జేయుచున్‌. 55 
ప్రతిపదార్థం: (పై వచనంలోని 'అతండు' - కర్త), సలిల సమీప దేశమునన్‌= నీటికి దగ్గరగా ఉన్నచోట; సంయమి సంఘము= 
మునుల సమూహం; కొల్వంగాన్‌= సేవిస్తూండగా; సముజ్జల మహనీయ మూర్తి+అగు= (ప్రకాశించే గొప్ప ఆకారం గలవాడు 
అగు; సాత్యవతేయు(డు= వ్యాసుడు; తారకా గణంబు నడుమన్‌= నక్షత్రాల సమూహాల మధ్య; (ప్రదీప్త(డు+అగు= 
ప్రకాశించే; పూర్ణ సుధాంశుని+అట్టులు+ఉండన్‌= పూర్షచంద్రుడిలా ఉండగా; ఆ+వలనికిన్‌= ఆవైపు; పోక= వెళ్ళక; భక్తిన్‌= 
భక్తితో; అభివాదమున్‌= నమస్కారం; మదిలోనన్‌= మనస్సులో; చేయుచున్‌= చేస్తూ. 


తాత్సర్యం: నీటికి దగ్గరగా ఉన్న (ప్రదేశంలో ముని సమూహం సేవిస్తూండగా (ప్రకాశించే గొప్ప ఆకారం కల 
వ్యాసుడు నక్షత్ర సమూహాల మధ్య (ప్రకాశించే నిండుచంద్రుడివలె ఉండగా (భీముడు) ఆ వైపు పోక, భక్తితో 
మనస్సులో నమస్కరిస్తూ. (తరువాతి వచనంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 'సంయమిసంఘము గొల్వంా.... సాత్యవతేయు(డు తారకాగణంబుల నడుమం (బ్రదీప్తుడగు 
పూర్లసుధాంశుని యట్టులుండి... అలంకారం ఉపమ. సంయమిసంఘము, సాత్యవతేయుడు ఉపమేయాలు. తారకాగణంబులు, 
పూర్ల్ణ్లసుధాంశుడు (క్రమంగా వాటికి ఉపమానాలు. ఉండు - సమానధర్మం. “అట్టులు” ఉపమావాచకం. నాలుగంశాలూ 
ఉండటంచేత ఇది సంపూర్ణోపమ. ఈ ఉపమవలన ఇతర మునులకంటె వ్యాసుడి విశిష్టత తెలుస్తున్నది. భీముడు వ్యాసుడి 
దగ్గరకు వెళ్ళకపోవటానికి కారణం, అశృత్తామను పట్టుకోవటమే ప్రస్తుతం అతడికి ముఖ్యకర్తవ్యం కాబట్టి. 

వ. కెలంకులు గలయం బరికించి యొక్కెడ. 56 


ప్రతిపదార్థం: కెలంకులు= (ప్రక్కలు; కలయన్‌+పరికించి= అంతటా చూసి; ఒక్క+ఎడన్‌= ఒక్కచోట. 
తాత్సర్యం: ప్రక్కలు బాగా చూచి, ఒకచోట. 
ఆ. మేనభసిత మలంది మాననీయ తపః ప్ర । యుక్తి నాదరించి యున్న ద్రోణ 


తనయు. గాంచి చాపదండంబు సజ్యంబు । సేసి మహితశరముచే నమర్ది. 57 


ప్రతిపదార్థం: (54వ వచనంలోని 'అత(డు' - కర్త) మేనన్‌= శరీరంపై; భసితము= భస్మం; అలంది= పూసి; మాననీయ 


p 
రూ 


తపస్‌(:)+(ప్రయుక్తిన్‌= మన్నించదగిన తపఃప్రయోగాన్ని; ఆదరించి+ఉన్న= పాటించి ఉన్నట్టి; (ద్రోణతనయున్‌= అశ్వత్థామను; 


న! శ్రీమదాంధ్ర మహాభారతము 


కాంచి= చూచి; చాపదండంబున్‌= వింటి బద్దను; సజ్యంబు+చేసి= (త్రాటితో కూడినదిగా చేసి; మహిత శరముచేన్‌= గొప్ప 
బాణంతో; అమర్శ్భి= కూర్చి. 


తాత్సర్యం: శరీరం నిండా బూది పూసికొని గొప్ప తపస్సు చేస్తూన్న అశ్యత్తామను భీముడు చూచి, వింటికి నారి 
తగిలించి, గొప్పబాణం కూర్చి. 


వ. భ్రుకుటిత వికట ఫాలభాగుందడై, 58 


ప్రతిపదార్థం: భ్రుకుటిత= బొమముడి పడటంచేత; వికట= భయంకరమైన; ఫాలభాగుండు+ఐ= నుదుటి ప్రదేశం కలవాడయి. 
తాత్సర్యం: బొమలు ముడిపడటంచేత భయంకరమైన నుదురు కలవాడై. 


తే. “ఓరి ధాత్రీసురాధమ! క్రూరకర్మ! । కపట ధార్మిక! యత్యంత కల్మషాభి 
యుక్తి. బోయినరేయి మహోగ్రనృత్తి.। దగిలి; తెంత వేగిరమున( దపసివైతి! 59 


ప్రతిపదార్థం: ఓరి ధాత్రీసుర+అధమ!= ఓరి నీచబ్రాహ్మణుడా!; క్రూరకర్మ!= (క్రూరపు పనులు చేసేవాడా!; కపట ధార్మిక!= 
ధర్మం నటించేవాడా!; పోయిన రేయి= కడచిన రాత్రి; అత్యంత కల్మష+అభియుక్తిన్‌= మిక్కిలి పాపంతో; మహా+ఉ(గ్ర వృత్తిన్‌= 
మిక్కిలి ఘోరమైన (ప్రవర్తనతో; తగిలితి(వి)= ఆసక్తిగలిగి ఉన్నావు; ఎంత వేగిరమునన్‌= ఎంతవేగంగా; తపసివి+ఐతి(వి)!= 
ముని వయ్యావు! 


తాత్సర్యం: 'ఓరీ నీచబ్రాహ్మణుడా! [క్రూరకర్ముడా! ధర్మం నటించేవాడా! గతరాత్రి మిక్కిలి పాపంతో ఘోరంగా 
ప్రవర్తించి, ఎంతవేగంగా ముని వయ్యావు? 


వ. ఇట్టులొదింగిన జావు దప్పునే? లే లెమ్ము. తపమ్ము సాలు రణమ్మునకు రమ్మని కరినాక్షరంబులుగా( బలికె. 
నటు పలుకు నా భీమసేనుం గనుంగొని యతని వెనుక గదియ నడచిన సవ్యసాచి ధర్మజులం జూచి 
సవ్యథంబగు నంతఃకరణంబుతో నగ్గురునందనుండు వారల దివ్యాస్త్రవేదిత్వం బూహించి దుస్సహంబగు 
నమ్మహా దురితంబునకుందలంకి బ్రహ్మశిరోనామకం బను దివ్యాస్తంబు దలంచి యొక్క యిషీకంబు వుచ్చికొని 
యం దయ్యస్త్రంబు నావహించి 'యపాండవం బయ్యెడు' మని దారుణ భాషణంబులతోడ రోషప్రదీప్తుం 
డగుచు. బ్రయోగించిన. 60 


ప్రతిపదార్థం: ఇట్టులు= ఇలా; ఒదింగినన్‌= దాక్కుంటే; చావు; తప్పునే?; లెమ్ము+లెమ్ము; తపమ్ము+చాలున్‌; రణమ్మునకున్‌= 
యుద్దానికి; రమ్ము+అని; కఠిన+అక్షరంబులు+కాన్‌= పరుషంగా; పలికెన్‌; అటు= అట్లా; పలుకు+ఆ భీమసేనున్‌= పలికే ఆ 
భీముడిని; కనుంగొని= చూచి; అతని వెనుకన్‌; కదియన్‌+నడచిన= వెంటవచ్చినట్టి; సవ్యసాచి ధర్మజులన్‌= అర్జునుడినీ, 
ధర్మరాజునీ; చూచి; సవ్యథంబు+అగు+అంతఃకరణంబుతోన్‌= బాధతో గూడిన మనస్సుతో; ఆ+గురునందనుండు= ఆ 
అశృత్థామ; వారల= వాళ్ళయొక్క; దివ్య+అ(స్త+ వేదిత్వంబు= దివ్యాస్త్రజ్ఞానం; ఊహించి= తెలిసి; దుస్ఫహంబు+అగు+ఆ+మహత్‌ 
(మహా) దురితంబునకున్‌= సహించశక్యంకాని ఆ మహాపాప కార్యానికి; తలంకి= కలతచెంది; (బ్రహ్మశిరోనామకంబు+అను 
దివ్య+అస్త్రంబు= (బ్రహ్మశిరోనామకమైన దివ్యా స్తాన్ని; తలంచి; ఒక్క+ఇషీకంబు+పుచ్చికొని= ఒక్క రెల్లుగడ్డిపరకను పట్టుకుని; 
అందున్‌; ఆ+అస్త్రంబున్‌= ఆ అస్త్రాన్ని; ఆవహించి= ఆవాహనం చేసి; అపాండవంబు+అయ్యెడున్‌+అని= నిష్పాండవం 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 493 


అవాలని; దారుణ భాషణంబులతోడన్‌= పరుషవాక్యాలతో; రోష (ప్రదీప్తండు+అగుచున్‌= కోపంతో మండిపడుతూ; ప్రయోగిం 
చినన్‌= (ప్రయోగించగా. 


తాత్సర్యం: ఇట్లా దాక్కుంటే చావు తప్పుతుందా? లెమ్ము. లెమ్ము. తపం చాలును. యుద్దానికి రమ్ము' అని 
పరుషంగా పలికాడు. అట్లా అనే భీముడిని చూచి, అతడి వెనక వచ్చిన అర్జునుడినీ, ధర్మరాజుని చూచి బాధపడే 
మనస్సుతో ఆ అశ్వత్తామ వాళ్ళ దివ్యాస్త్రజ్ఞానం ఎరిగి, సహించరాని తన మహాపాపకార్యానికి కలతపడి బ్రహ్మశిరోనామక 
దివ్యాస్త్రం తలచుకొని ఒక రెల్లు గడ్డిపోచ పట్టుకొని దానిపైకి ఆ అస్త్రాన్ని ఆవాహనంచేసి, 'పాండవనిర్మూలనం 
అవుతుంది గాక!” అని పరుషంగా అంటూ, కోపంతో మండిపడుతూ ప్రయోగించగా. 


స్రగ్గర. 
ఆ దివ్యాస్తంబునం దుద్యత మయి ఘనఘోరాగ్ని యర్దిర్వితానం 
బేదిక్కుం దానయై పెల్లెస(గుచు భవనంబెల్ల భస్మంబుగా నా 
పాదింపం బేర్చుమాడ్కిం బరంగి పెరింగినం బార్జునిం జూచి తద్దా 
థ జబ 
హాదర్పజ్ఞానముద్రావ్యపగతభయు. డై యంబుజాక్షుండు వల్కున్‌. 61 


ప్రతిపదార్థం: ఆ దివ్య+అస్త్రంబునందున్‌= ఆ దివ్యాస్త్రంలోంచి; ఉద్యతము+అయి= పుట్టినదయి; ఘన ఘోర+అగ్ని= 
గొప్పదీ, భయంకరమైనదీ అయిన అగ్నియొక్క; అర్బిస్‌(:)+వితానంబు= జ్వాలల సమూహం; ఏ దిక్కున్‌= ఏవైపైనా; 
తాను+అ+ఐ= తానే అయి; పెల్టు+ఎసంగుచున్‌= మిక్కిలి విజృంభిస్తూ; భువనంబు+ఎల్లన్‌= లోకం అంతా; భస్మంబు+కాన్‌= 
బూడిదగా; ఆపాదింపన్‌= చేసేటట్టు; పేర్చుమాడ్కిన్‌= విజృంభించే విధంగా; పరంగి= ఒప్పి; పెరింగినన్‌= వృద్దిపొందగా; 
పార్టునిన్‌= అర్జునుడిని; చూచి; తద్‌= అతడియొక్క (ఆ అర్జునుడియొక్క); బాహా= భుజాలయొక్క; దర్ప= గర్వంయొక్క; 
జ్ఞానముద్రా= తెలివిడిగుర్తు చేత; వ్యపగత= పోయిన; భయు(డు+ఐ= భయంగలవాడై; అంబుజ+అక్షుండు= పద్మాలవంటి 
కళ్ళుగలవాడు-కృష్ణుడు; పల్కున్‌= పలికాడు. 


తాత్పర్యం: ఆ దివ్యాస్త్రంనుండి పుట్టిన పెద్దదీ భయంకరమైనదీ అయిన అగ్నిజ్వాలల సమూహం, అన్నివైపులా 
తాను అయి మిక్కిలి విజృంభిస్తూ లోకాన్ని అంతనీ బూడిదచేసేటట్లు అతిశయించే విధంగా ఒప్పి పెరుగగా, 
కృష్ణుడు అర్జునుడిని చూచి, అతడి భుజ పరాక్రమం తెలిసినవాడవటంచేత భయంలేనివాడై ఇట్లా అన్నాడు. 


వ. _ “అర్జున! యర్దున! యిది బ్రహ్మ శిరోనామకం బను దివ్యాస్త్రంబు. దీని నొం డస్త్రంబు ప్రతిహతంబు( 
జేయంజాలదు, బ్రహ్మ శిరంబు నీవునుం బ్రయోగించి దీని నుడిపి నిన్నును నీ సోదరులను గాచికొనుము. 
సత్వరుండవు గమ్ము. 62 


ప్రతిపదార్థం: అర్జున!= అర్జునా! ఇది; (బ్రహ్మ శిరోనామకంబు; అను; దివ్య+అస్త్రంబు; దీనిన్‌= దీనిని; ఒండు+అస్తంబు= 

థ జ జ = (“క 
ఇంకొక అస్త్రం; ప్రతిహతంబున్‌= తిప్పికొట్టబడిందిగా; చేయన్‌+చాలదు= చేయలేదు; నీవునున్‌= నువ్వుకూడా; (బ్రహ్మశిరంబున్‌= 
(బ్రహ్మశిరోనామకా స్రాన్ని; ప్రయోగించి; దీనిన్‌; ఉడిపి= మాన్ని; నిన్నును; నీ సోదరులను; కాచికొనుము= రక్షించుకొమ్ము; 
సత్వరుండవు+కమ్ము= త్వరపడు. 


రశ శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అర్జునా! అర్జునా! ఇది బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రం. దీన్ని వేరే అస్త్రం తిప్పికొట్టలేదు. నీవు కూడా 
బ్రహ్మశిరోనామకా[స్తాన్నే ప్రయోగించి దీనిని నిరోధించి, నిన్నూ నీ సోదరులనూ కాపాడుకొమ్ము. త్వరపడుము. 


క. అనవుడు నవ్వీరుండు స । య్యన నరదము డిగ్గి నియతు(డై ధనురాచా 
ర్యుని సంస్మరించి చాపము । గొని మంత్రముతోడ శరము గుణమునఈ గూర్డెన్‌. 63 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; ఆ+వీరుండు= ఆ వీరుడైన అర్జునుడు; చయ్యనన్‌= శీఘ్రంగా; అరదమున్‌+డిగ్గి= 
రథందిగి; నియతుండు+ఐ= నియమం గలవాడై; ధనుస్‌()+ఆచార్యునిన్‌= ధనుర్విద్యా గురువైన (ద్రోణుడిని; సంస్మరించి= 
తలచుకొని; చాపము+కొని= విల్లు తీసుకొని; మంత్రముతోడన్‌= సమం(త్రకంగా; శరమున్‌= బాణాన్ని; గుణమునన్‌= 
అల్లైత్రాటియందు; కూర్చెన్‌. 


తాత్పర్యం: అని కృష్ణు డనగానే ఆ వీరుడు వెంటనే రథం దిగి నియమంతో (ద్రోణాచార్యుడిని తలచుకొని, విల్లు 
తీసికొని, సమం[త్రకంగా బాణాన్ని అల్లెత్రాటితో సంధించాడు. 


అశ్వత్తామార్జునుల బ్రహ్మశిరోనామకాస్త్రంబు లొండొంటిం దాకుట (సం. 10-15-1) 


వ. కూరి తొలుత గురునందనునకుం గీడు వొందకుండ వలయునని ప్రొర్దించి పదంపడి నాకును 
సోదరులకును శుభం బయ్యెడుమని పలికి యస్త్రదేవతలకు నమస్కరించి యస్త్ర మ స్రంబునన శమియించు. 
గావుత మని శివంబు( జింతించుచుం బ్రయోగించిన నా దివ్యాస్తంబు కల్పాంతజ్వలనంబునుం బోలె 
నాభీలజ్వాలా మాలాకరాళంబై యుప్పరం బెల్లను దనమయంబుగా నిగిడి యశ్వత్చామాస్త్రంబు గ్రమ్మటింప 
నుత్సహించిన నది క్రమ్మణక పెరింగి సముద్దామధామం బగుటయు నయ్యస్త్రద్వితయంబు నాటోపంబున. 

64 


ప్రతిపదార్థం: కూర్చి= సంధించి; తొలుతన్‌= మొదట; గురు నందనునకున్‌= అశృత్థామకు; కీడు+పొందక+ఉండన్‌+వలయున్‌+ 
అని= హాని జరగకుండా ఉండాలని; (ప్రార్థించి; పదంపడి= పిమ్మట; నాకున్‌= నాకు; సోదరులకును; శుభంబు+అయ్యెడున్‌+అని= 
శుభం కలగాలని; పలికి; అస్త్ర దేవతలకున్‌; నమస్కరించి; అస్త్రము; అస్త్రంబునన్‌+అ= అస్త్రంచేతనే; శమియించున్‌+కావుతన్‌+ 
అని; శాంతించాలని; శివంబున్‌= శుభం; చింతించుచున్‌= తలపెడుతూ; ప్రయోగించినన్‌= ప్రయోగించగా; ఆ దివ్య+అస్త్రంబు; 
కల్పాంతజ్వలనంబునున్‌+పోలెన్‌= ప్రళయ సమయంలోని అగ్నివలె; ఆభీల జ్యాలామాలా కరాళంబు+ఐ= భయంకరమైన 
జ్యాలల సమూహంచేత భయంకరమై; ఉప్పరంబు+ఎల్లను= ఆకాశం అంతా; తనమయంబు కాన్‌= తనే నిండగా; నిగిడి= 
వ్యాపించి; అశ్వత్భామ+అస్త్రంబు= అశ్వత్భామ అస్త్రం; (క్రమ్మణింపన్‌= మరల్చటానికి; ఉత్సహించినన్‌= ప్రయత్నించగా; అది, 
క్రమ్మణక= మరలక; పెరింగి; సముద్దామ+ధామంబు+అగుటయున్‌= మిక్కిలి భయంకరమైన కాంతులు గలది కాగా; 
ఆ+అస్త్ర+ద్వితయంబు+ఆటోపంబునన్‌= ఆ రెండు అస్త్రాల విజృంభణం చేతా. 


తాత్పర్యం: సంధించి మొదట అశ్వత్థామకు హాని కలగకుండా ఉండాలని ప్రార్థించి, తరువాత నాకూ నా 
సోదరులకూ శుభం కలగా” లని పలికి అస్త్రదేవతలకు నమస్కరించి అస్త్రం అస్త్రంచేతనే శాంతించాలని, శుభం 
జరగాలని కోరుతూ ప్రయోగించగా ఆ దివ్యాస్త్రం ప్రళయ సమయంలో అగ్నివలె భయంకర జ్వాలల సమూహంతో 
వెరపు పుట్టిస్తూ ఆకాశం అంతా తనే అయ్యేటట్టు వ్యాపించి అశ్వత్భామ అస్ర్తాన్ని (త్రిప్పికొట్టటానికి ప్రయత్నించగా 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 495 


అది మరలక పెరిగి భయంకరకాంతులు గలిగినది కాగా, ఆ రెండ స్తాల విజృంభణంచేత. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 'కల్పాంతజలనంబునుం బోలె” - అలంకారం ఉపమ. అశ్వత్థామ అపాండవం కావాలని కోరగా, 
అర్జునుడు అశ్వత్థామకు కీడు కలగకూడదని కోరాడు. అదీ వాళ్ళ శీలాలకు గల తేడా. 
మహాస్రగర. 

(2] 

జలధుల్‌ ఘూర్దిల్లె, నుల్కాశతములు వడియెం, జండభానుండు మాసెం, 

గులశైలంబుల్‌ వడంకం, గురిసె నురవడిన్‌ ఘోరపాషాణధారా 

వలి, నాకాశంబు ధాత్రీవలయము. దిరిగెన్‌, వజ్రనిర్మోష మెందుం 

జెలంగం జొచ్చెన్‌, జనం బచ్చెరువును భయముం జెంది నిశ్లేష్ట మయ్యెన్‌. 65 


ప్రతిపదార్థం: జలధుల్‌= సముద్రాలు; ఘూర్లిల్లైన్‌= తిరుగుడుపడ్డాయి; ఉల్కాశతములు+పడియెన్‌= వందలకొద్దీ ఉల్కలు 
రాలాయి; చండభానుండు= తీక్షణమైన సూర్యుడు; మాసెన్‌= అంతరించాడు; కులశైలంబుల్‌= కులపర్వతాలు; వడంకెన్‌= 
కంపించాయి; ఆకాశంబున్‌= ఆకాశం; ఘోరపాషాణ ధారా+ఆవలిన్‌= భయంకర శిలావర్షధారల సమూహాన్ని; ఉరవడిన్‌= 
మిక్కిలి వేగంతో; కురిసెన్‌; ధాత్రీ వలయమున్‌= భూమండలమూ; తిరిగెన్‌; ఎందున్‌= అన్నిచోట్లా; వజ్ర నిర్జాషము= పిడుగుల 
చప్పుడు; చెలంగన్‌+చొచ్చెన్‌= మోగ నారంభించినది; జనంబు= మనుష్యుల సమూహం; అచ్చెరువును= ఆశ్చర్యమూ; 
భయమున్‌; చెంది; నిశ్చేష్టము+అయ్యెన్‌= చేష్టలుడిగింది. 


తాత్సర్యం: సముద్రాలు తిరుగుడు పడ్డాయి. వందలకొద్దీ ఉల్కలు రాలాయి. తీవ్ర సూర్యుడు అంతరించాడు. 
కులపర్వతాలు కంపించాయి. ఆకాశం భయంకర శిలావర్షం మిక్కిలి వేగంగా కురిసింది. భూమి తిరుగుడు 
పడింది. అంతటా పిడుగుల చప్పుడు మోగ నారంభించింది. జనులు ఆశ్చర్యమూ, భయమూ చెంది చేష్ట 
లుడిగారు. 


విశేషం: 'కులశైలములు - మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము 
అని కులపర్వతాలు ఏడు 


వ. ధర్మాత్ముండగు నారదుం డప్పుడు సాత్యవతేయునకు సన్నిహితుండయ్యె, నతండును భరత కులోద్వహుండగు 
నప్పారాశర్యుండును గూడి యిట్లు జగద్ధయంకర ప్రక్రమోద్దాములగు నయ్యర్జ్హునాశ్వత్ధామల నుపశమింపంజేయుట 
కై నడుమ నిలిచి యయ్యిరువురును నాకర్ణింప నిట్లనిరి. 66 


ప్రతిపదార్థం: ధర్మ+ఆత్ముండు+అగు= పుణ్యాత్ముడైన; నారదుండు= నారదుడు; అప్పుడు; సాత్యవతేయునకున్‌= వ్యాసుడికి; 
సన్నిహితుండు+అయ్యెన్‌= సమీపించినవాడు అయ్యాడు; అతండును; భరతకుల+ఉద్వహుండు+అగు= భరతవంశోద్దారకుడైన; 
ఆ+పారాశర్యుండును= ఆ వ్యాసుడును; కూడి= కలిసి; ఇట్టు: జగత్‌+భయంకర+(ప్రక్రమ+ఉద్దాములు+అగు= లోక భీకరమైన 
ప్రయత్నంతో ఉద్దండులు అయిన; ఆ+అర్జున+అశ్వత్హామలన్‌= ఆ అర్జునుడినీ, అశ్వత్భామనీ; ఉపశమింపన్‌+చేయుటకై= 
శాంతింపజేయటానికి; నడుమన్‌= మధ్య; నిలిచి; ఆ+ఇరువురును= ఆ ఇద్దరూ; ఆకర్షింపన్‌= వినేటట్టు; ఇట్టు+అనిరి= ఈ 
విధంగా అన్నారు. 


ide శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పుణ్యాత్ముడైన నారదుడు అప్పుడు వ్యాసుడి దగ్గరకు వచ్చాడు. అతడూ, భరతవంశోద్దారకుడైన 
వ్యాసుడూ కలిసి, ఈ రీతిగా లోకభీకర ప్రయత్నంలో ఉద్దండులైన ఆ అర్జునుడినీ, అశృత్తామనీ శాంతింపజేయటానికి 
మధ్య నిలిచి, వాళ్ళిద్దరూ వినేటట్లు ఇట్లా అన్నారు: 


క “పలువురు మహాస్త్ర విత్తము | లలఘు భుజావీర్యశౌర్యు లవని జనిరి వా 

రలు దీని బ్రయోగించుట । గలిగెనె మానవులపై నకల్మషులారా?' 67 
ప్రతిపదార్థం: పలువురు= పెక్కుమంది; మహా+అస్త్రవిత్తములు= గొప్ప అస్త్రాలు తెలిసినవారిలో (్రేష్టులూ; అలఘు భుజా 
వీర్య శౌర్యులు= తక్కువకాని భుజబల పరా(క్రమం గలవారూ; అవనిన్‌+చనిరి= భూమిపై; ఒప్పినారు; అకల్మషులారా!= 
అనఘులారా!; వారలు; దీనిన్‌; మానవులపైన్‌= మనుష్యులమీద; ప్రయోగించుట= ప్రయోగించటం; కలిగెనె?= సంభవించిందా? 


తాత్సర్యం: 'ఓ అనఘులారా! ఎంతోమంది దివ్యాస్త్రవిద్యావేత్తలలో (శ్రేష్టులూ, గొప్ప భుజబలపరాక్రమం గలవారూ 
భూమిలో ఉండినారు. వాళ్ళు దీనిని మనుష్యుల మీద ప్రయోగించటం సంభవించిందా?” 


వ. అనిన విని సవ్యసాచి దివ్యాస్త్ర జ్వాలా కలాప మధ్యంబున నిస్సంభ్రములై యున్న సర్వధర్మరక్షణ సర్వలోక 
హితాచరణపరిణతులగు నప్పరమమునులం గనుంగొని తత్మాలోచితానుష్టానంబు నూహించి 
యమ్మహాత్ములతో నిట్లనియె. 68 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; సవ్యసాచి= అర్జునుడు; దివ్య+అస్రజ్వాలా కలాప మధ్యంబునన్‌= దివ్యాస్తాల అగ్నిజ్వాలల 

సమూహం నడుమ; నిస్సం(భ్రములు+ఐ+ఉన్న= నిశ్చేష్టులైఉన్న; సర్వ ధర్మ రక్షణ సర్వలోక హిత+ఆచరణ పరిణతులు+అగు= 
అన్ని ధర్మాలనూ రక్షించటంలోనూ, అన్ని లోకాలకూ మేలు చేయటంలోనూ పండిపోయినవారైన; ఆ+పరమ మునులన్‌= 


ఆ మహర్షులను; కనుంగని= చూచి; తద్‌+కాల+ఉచి త+అనుష్టానంబున్‌= ఆ సమయానికి తగిన ఆచారాన్ని; ఊహించి= 
తలచి; ఆ+మహత్‌+ఆత్ములతోన్‌= ఆ మహనీయులతో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విని అర్జునుడు దివ్యాస్తాల అగ్నిజ్వాలల సమూహం మధ్య నిశ్చేష్టులై ఉన్న సర్వధర్మ రక్షణంలోనూ, 
సకలలోక హితాచరణంలోనూ పండిపోయిన ఆ మహర్షులను చూచి, ఆ సమయానికి తగిన ఆచారాన్ని తలచి, ఆ 
మహనీయులతో ఇట్లా అన్నాడు: 


తే. అస్త్ర మస్ర్రముతో శాంత మగుట గోరి । సొలవ కట్లు ప్రయోగింపవలసె. గాని 
యొండు దలయపునం గా దది యుడుపవలయు । నేని యుడిపెద( బరమమునీంద్రులార! 69 


ప్రతిపదార్థం: పరమ ముని+ఇం(ద్రులార!= మహామునీశ్వరులారా!; అస్త్రము; అస్త్రముతోన్‌; శాంతము+అగుటన్‌+కోరి= 
శాంతించటం కోరి; సొలవక= జంకక; అట్టు= ఆ రీతిగా; (ప్రయోగింపన్‌+వలసెన్‌+కాని= (ప్రయోగించవలసి వచ్చింది కాని; 
ఒండు+తల(పునన్‌+కాదు= మరొక ఉద్దేశంతో కాదు; అది; ఉడుపవలయున్‌+ఏని= ఉపసంహరించాలంటే; ఉడిపెదన్‌= 
ఉపసంహరిసాను. 


par.) 


తాత్సర్యం: 'మహామునీశ్వరులారా! అస్త్రం అస్త్రంతో ఉపశమిస్తుంది గదా అని జంకకుండా అట్లా ప్రయోగించవలసి 
వచ్చింది కాని మరొక ఉద్దేశంతో కాదు. దానిని ఉపసంహరించాలంటే ఉపసంహరిస్తాను. 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 497 


క ఏను మదస్తం బుడుపం । గా నీ పాపాత్ము( దస్త్రఘనదహనమునం 
దా నేర్చు నందటిను; మీ | మానసముల( దలంపవలయు మా సేమంబుల్‌. 70 


ప్రతిపదార్థం: ఏను= నేను; మత్‌+అస్త్రంబు= నా అస్త్రం; ఉడుపంగాన్‌= ఉపసంహరించగా; ఈ పాప+ఆత్ముండు= ఈ 
దుర్మార్గుడు; అస్త్ర ఘన దహనమునన్‌= అస్త్రంయొక్క గొప్ప కాల్పుచేత; తాన్‌= తాను; అందణను= మమ్ములను అందరినీ; 
ఏర్చున్‌= దహిస్తాడు; మా సేమంబుల్‌= మా క్షేమాలు; మీ మానసములన్‌= మీ మనస్సులలో; తలయపవలయున్‌= ఆలోచించాలి. 


తాత్పర్యం: నేను నా అస్త్రాన్ని ఉపసంహరిస్తే, ఈ దుర్మార్గుడు తన అస్త్రపు మహాదాహశక్తిచేత మమ్ములను 
అందరనూ దహిస్తాడు. మరి మా క్షేమం గూర్చి మీ మనస్సులలో ఆలోచించాలి. 


తే. అనుచు జయ్యన నస్త్రవిద్యాప్రవీణ । మానసుండగు నరు డయ్యహీన రూప 
సాధనము నశ్రమంబున సంహరించి । మెచ్చి యమ్మహామును లెద. బిచ్చలింప. 71 


ప్రతిపదార్థం: అనుచున్‌; చయ్యనన్‌= శీఘ్రంగా; అస్త్ర విద్యా ప్రవీణ మానసుండు+అగు నరుండు= అస్రవిద్యలో నేర్పుగల 
మనస్సు గలవాడైన అర్జునుడు; ఆ+అహీన రూప సాధనమున్‌= ఆ గొప్పసాధనాన్ని; ఆ+మహా+మునులు= ఆ మహర్షులు; 
మెచ్చి; ఎదన్‌= మనస్సులో; పిచ్చలింపన్‌= ఆనందించగా; అ(శ్రమంబునన్‌= అనాయాసంగా; సంహరించెన్‌= ఉపసంహరించాడు. 


తాత్సర్యం: అంటూ శీఘ్రంగా అస్త్రవిద్యా నిపుణుడైన అర్జునుడు ఆ మహాస్తాన్ని ఆ మహర్షులు మెచ్చి హృదయంలో 


ఆనందించగా అనాయాసంగా ఉపసంహరించాడు. 


విశేషం: చయ్యన [ద్రుతప్రకృతికం కాబట్టి 'చయ్యననస్త్ర' అని దిద్దడమయినది. 


చ. తపమును, బ్రహ్మచర్యమును, దానము, సత్యము. గల్లు నా సురా 
ధిపతనయుండు దక్క సముదీర్హముగా నిగిడించి యమ్మహో 
ణ 
గ్రపు మహితాస్త్ర మొండ్లకును రాదు మగుడ్చ(గ; నట్టి భంగి భూ 
మిపతుల కాదు దేవతలు మేకొన( జాలరు కౌరవేశ్వరా! 72 


ప్రతిపదార్థం: కౌరవ+ఈశ్వరా!= కురురాజా! జనమేజయా!; తపమును; (బ్రహ్మచర్యమును; దానమున్‌; సత్యమున్‌; కల్లు ఆ 
సుర+అధిప తనయుండు= ఆ దేవేంద్రుడి కొడుకు - అర్జునుడు; తక్కన్‌= తప్ప; ఆ+మహత్‌+ఉ(గ్రము+మహిత+అ స్త్రము= 
ఆ మిక్కిలి భయంకరమైన గొప్ప అస్త్రం; సముదీర్షముగాన్‌= బాగా; నిగిడించి= ప్రయోగించి; ఒండ్లకును= ఇతరులకును; 
మగుడ్పంగన్‌+రాదు= మరల్చరాదు; అట్టి భంగిన్‌= అటువంటి విధాన్ని; భూమిపతులు+అ కాదు= రాజులే కాదు; దేవతలున్‌= 
దేవతలు సైతం; మేకొనన్‌+చాలరు= చేయలేరు. 


తాత్సర్యం: జనమేజయా! తపస్సూ, (బ్రహ్మచర్యమూ, దానమూ, సత్యమూ కల ఆ అర్జునుడికి తప్ప ఆ భయంకరమైన 
దివ్యా(స్తాన్ని బాగా ప్రయోగించి మరల్చటానికి ఇతరులకు సాధ్యంకాదు. ఆ పని రాజులే కాదు దేవతలు సైతం 
చేయలేరు. 


#08 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ.  బ్రహ్మశిరోనామకంబగు నమ్మహాస్త్రంబు దలంచి బ్రహ్మతేజోమయంబగుటం జేసి యిట్లు ప్రయోగించి వారింప 
శక్యంబు గాకుండు; వారించిరేని వారించిన వారిన తలద్రెంచు; గురుభక్తియు వ్రతయుక్తియు నెక్కుడు 
గలుగుట నక్కౌరవశ్రేష్టుండు నివారణపటిష్టుం డయ్యె; నవ్విధంబున( గవ్వడి యా దుర్శివారసాధనంబు 
వారించుట నాలోకించి యమ్మునీశ్వరు లమ్మాహాత్మ గం బూహించి, రశ్వత్థామ నిజాస్త్ర సంహారంబు 
సేయంజూచి యది శక్యంబుగా కుండుటయు దీనమానసుండగుచు మాననీయోపాయుండగు సాత్య 
వతేయున కిట్లనియె. 73 

ప్రతిపదార్థం: బ్రహ్మశిరోనామకంబు+అగు+అ+మహా+అస్త్రంబు= బ్రహ్మశిరోనామకమైన ఆ గొప్ప అస్త్రాన్ని; తలంచి; 
(బ్రహ్మ తేజస్‌()ఎ+మయంబు+అగుటన్‌+చేసి= బ్రహ్మతేజస్సుతో నిండిన దవటంచేత; ఇటు; ప్రయోగించి; వారింపన్‌= 
ఆపడానికి; శక్యంబు+కాక+ఉండున్‌= సాధ్యంకాదు; వారించిరి+ఏని= ఒకవేళ వారించితే; వారించినవారిన్‌+అ= వారించిన 
వారినే; తల+త్రెంచున్‌= తల ఖండిస్తుంది; గురు భక్తియున్‌; వ్రతయుక్తియున్‌= తపస్విత్వమూ; ఎక్కుడు+కలుగుటన్‌= 
ఎక్కువగా ఉండటంచేత; ఆ+కౌరవ+శ్రేష్టుండు= ఆ కురువంశోత్తముడు (అర్జునుడు); నివారణ పటిష్టుండు+అయ్యెన్‌= 
వారించటానికి సమర్థుడయ్యాడు; ఆ+విధంబునన్‌; కవ్వడి= అర్జునుడు; ఆ దుర్నివార సాధనంబున్‌= ఆ వారించశక్యం కాని 
సాధనాన్ని; వారించుటన్‌= వారించటం; ఆలోకించి= చూచి; ఆ+ముని+ఈశ్వరులు= ఆ మునిశ్రేష్టులు; ఆ+మాహాత్మ్యంబు= 
ఆతడి మాహాత్మ్యం; ఊహించిరి; అశ్వత్థామ; నిజ+అస్త సంహారంబు= తన అస్త్రోపసంహారం; చేయన్‌+చూచి= చేయబోయి; 
అది; శక్యంబు+కాక+ఉండుటయున్‌= సాధ్యం కాకపోగా; దీన మానసుండు+అగుచున్‌= విచారంతో కూడిన మనస్సుగల 
వాడవుతూ; మాననీయ+ఉపాయుండు+అగు= మన్నించదగిన ఉపాయం గలవాడైన; సాత్యవతేయునకున్‌= వ్యాసుడికి; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: బబ్రహ్మశిరోనామకా[స్తాన్ని స్మరించి అది బ్రహ్మతేజస్సుతో నిండిన దవటంచేత, ఇట్టా ప్రయోగించిన 
తరువాత వారించటానికి శక్యం కాదు. ఒకవేళ వారిస్తే, వారించిన వారికే శిరశ్ళేదం చేస్తుంది. గురుభక్తీ, తపోయుక్తీ 
అధికంగా ఉండటంచేత ఆ అర్జునుడు వారించటానికి సమర్గుడయ్యాడు. ఆ విధంగా అర్జునుడు ఆ వారించ శక్యం 
కాని సాధనాన్ని వారించటం చూచి ఆ మునిశ్రేష్టులు అతడి మాహాత్మ్యాన్ని గుర్తించారు. అశ్వత్భామ తన అ స్తాన్ని 
వారించాలని చూచి, అది సాధ్యం కాకపోవటం చేత, దైన్యంతో మంచి ఉపాయశాలి అయిన వ్యాసుడితో ఇట్లా 


అన్నాడు: 
తే. 'చంపె6 గురువిభు నాకు లజ్ఞాకరముగ । భీము( డదియు నధర్మ సంగ్రామవృత్తి; 
నంత. బోవక వచ్చి ప్రాణాపహార । మాచరింపంగ బూని నన్నాక్రమించె. 74 


ప్రతిపదార్థం: భీముండు; కురువిభున్‌= కురుపతిని - దుర్యోధనుడిని; నాకున్‌; లజ్ఞాకరముగన్‌= సిగ్గు అయ్యేటట్టు; చంపెన్‌; 
అదియున్‌= ఆ చంపటంకూడా; అధర్మ సం[గ్రామ వృత్తిన్‌= అధర్మయుద్ద (ప్రవర్తనతో; అంతన్‌+పోవక= దానితో ఊరుకోక; 
వచ్చి; ప్రాణ+అపహారము+ఆచరింపంగన్‌+పూని= ప్రాణాలు తీయటానికి ప్రయత్నించి; నన్నున్‌+ఆ(క్రమించెన్‌= నాపై దండెత్తాడు. 


తాత్సర్యం: భీముడు నాకు సిగ్గయ్యేటట్టు దుర్యోధనుడిని చంపాడు. అదీ అధర్మయుద్దంలో. దానితో ఊరుకొనక 
వచ్చి నా ప్రాణాలు తీయాలని నామీది కురికాడు. 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 499 


చ. పరిభవజాతరోషమున. బ్రాణభయంబున( జేసి యిమ్మహా 
శరము వివేకవర్ణితవిచారుండనై యిటు లేసితిన్‌ మునీ 
శ్వర! యిది పాండుభూపసుత వర్గము నంతటినేర్చుగాని యె 
ప్పరుసున మాన దివ్విధము పాపమయేనియు దాని కోర్టితిన్‌.” 75 


ప్రతిపదార్థం: ముని+ఈశ్వర!= మునిపతీ!; పరిభవజాత రోషమునన్‌= అవమానం వలన కలిగిన కోపంతోనూ; ప్రాణ 
భయంబునన్‌+చేసి= ప్రాణభీతితోనూ; ఈ+మహత్‌+శరమున్‌= ఈ మహో స్తాన్ని; వివేక వర్ణిత విచారుండను+ఐ= వివేకశూన్యమైన 
ఆలోచన గలవాడనై; ఇటులు+ఏసితిన్‌= ఇట్టా ప్రయోగించాను; ఇది; పాండు భూపసుత వర్గమున్‌+అంతటిన్‌= పాండురాజు 
కొడుకుల సమూహాన్నంతటినీ; ఏర్చున్‌+*కాని; దహిస్తుందికాని; ఏ+పరుసునన్‌= ఏ విధంగానూ; మానదు; ఈ+విధము; 
పాపము+అ+ఏనియున్‌= పాపమే అయినా; దానికిన్‌; ఓర్చితిన్‌= సహించాను. 


తాత్పర్యం: మునీశ్యరా! అవమానంవలన కలిగిన కోపంతోనూ, (ప్రాణభీతితోనూ ఈ మహో స్తాన్ని మంచీచెడ్డా 
ఆలోచించకుండా ఇట్టా ప్రయోగించాను. ఇది పాండవుల నందరినీ ఎట్టా అయినా దహించి తీరుతుంది. ఈ విధం 
పాపమే అని తెలిసినా, దానికి ఒడబడ్డాను.' 


వ. అనిన విని యమ్మునిపతి యతని యాననంబున( జూడి నిలిపి మీ తండ్రి యిప్పాండవమధ్యమునకు 
వాత్సల్యంబున నీయస్త్రం బొసంగె నీ యోధవరుండు నీకు. గీడు దలంపండు; భవదస్త్రం బుపశమించుటకునై 
నిజాస్త్రంబు ప్రయోగించె; మేము వలవ దన్న నుపసంహరించె; ని ట్లస్త్రవిద్యావైదర్ధ్యంబు సడిసన్న కవ్వడి 
వధింప నీకు వశంబగునే? నీ యస్త్రం బతని యస్త్రంబు చేత నివారితం బయ్యెడు; నది యట్లుండె; విను; 
మమ్మహాస్త్రంబు మనుష్య విషయంబుగా. బ్రయోగించువానికి నశుభంబగు; నొకనిచేత( బ్రయోగింపంబడి 
యన్యు నస్త్రం బుపశమించెనేని, యద్దేశంబునకు( బండ్రెండేం డ్లనా వృష్టి దురితం బగుం; గావున 
బాండవులను నిన్నును నిద్దేశంబును రక్షించుటకుం జెప్పితి; మెప్పాటనయిన దీని నుపసంహరింపవలయు6 
దపంబునకు( జొచ్చినవాండవు, రోషంబునకు( దొలంగి సుఖివి గమ్మ్యు ధర్మంబున జయంబు గొన నోపిన 
యిప్పార్టుండును బ్రీతుండై చనవలయు; భవదీయ శిరోమణి యీతని కి; మ్మృట్లయిన నితండ కాండు, 
పాండవులందటును నీ దగు జీవనంబు నపహరించినంతయ సంతసిల్లుదు; రిది సమీచీనంబయిన 
సంధిప్రకారం; బిట్లు సేయుట మే? లనుటయు, నుమ్మలికంబుతో నగ్గరునందనుండు పరాశరనందనున 
కిట్లనియె. 76 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+ముని పతి= ఆ మునీశ్వరుడు-వ్యాసుడు; అతని+ఆననంబునన్‌= అతని ముఖంపై; 

చూడ్కి= చూపు; నిలిపి; మీ తండ్రి; ఈ+పాండవ మధ్యమునకున్‌= ఈ అర్జునుడికి; వాత్సల్యంబునన్‌; ఈ+అస్త్రంబు+ 
ఒసంగెన్‌= ఈ అస్తాన్నిచ్చాడు; ఈ+యోధవరుండు= ఈ వీరశ్రేష్ణుడు; నీకున్‌; కీడు+తలంప(డు= హాని తలపెట్టడు; 
భవత్‌+అస్త్రంబు= నీ అస్త్రం; ఉపశమించుటకున్‌+ఐ= శాంతించటానికని; నిజ+అస్రంబు= తనదైన అస్త్రం; ప్రయోగించెన్‌; 
మేము; వలవదు+అన్నన్‌= వద్దంటే; ఉపసంహరించెన్‌= నివారించాడు; ఇటు; అస్త్రవిద్యా వైదగ్యంబు సడి+చన్న= అస్త్ర విద్యా 
నైపుణ్యంలో అనింద్యుడైన; కవ్వడిన్‌= అర్జునుడిని; వధింపన్‌= చంపటానికి; నీకున్‌; వశంబు+అగునే?= తరమవుతుందా?; 
నీ+అస్త్రంబు; ఇతని+అస్త్రంబుచేతన్‌; నివారితంబు+అయ్యెడున్‌= వారించబడుతుంది; అది; అట్టు+ఉండెన్‌; వినుము; 


సథ శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ+మహా+అస్త్రంబు; మనుష్య విషయంబు+కాన్‌= మనుష్యులను గూర్చి-; మనుష్యులమీద; ప్రయోగించువానికిన్‌; అశుభంబు+ 
అగున్‌= కీడు కలుగుతుంది; ఒకనిచేతన్‌; ప్రయోగింపంబడి; అన్యు+అస్త్రంబు= ఇతరుడి అస్త్రం; ఉపశమించెన్‌+ఏని= 
శాంతిస్తే; ఆ+దేశంబునకున్‌; పం(డైండు+ఏండ్డు; అనావృష్టి దురితంబు= వర్షాభావ కష్టం; అగున్‌; కావునన్‌; పాండవులను; 
నిన్నును; ఈ+దేశంబును; రక్షించుటకున్‌; చెప్పితిమి; ఏ+పాటన్‌+అయినన్‌= ఏ విధంగానైన; దీనిన్‌; ఉపసంహరింపవలయున్‌; 
తపంబునకున్‌; చొచ్చినవాండవు= తపస్సు చేయటానికి పూనుకున్నవాడవు; రోషంబునకున్‌= కోపానికి; తొలంగి; సుఖివి+ 
కమ్ము; ధర్మంబునన్‌; జయంబు+కొనన్‌+ఓపిన+ఈ+పార్టుండును= గెలువగల ఈ అర్జ్హునుడూ; ప్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; చనవలయున్‌= వెళ్ళాలి; భవదీయ శిరోమణి= నీ శిరోమణి; ఈతనికిన్‌; ఇమ్ము; అట్టు+అయినన్‌; 
ఇతండు+అ+కాండు; పాండవులు+అందజును; నీది+అగు జీవనంబున్‌= నీ ప్రాణాన్ని; అపహరించిన+అంత+అ= తీసినంతే; 
సంతసిల్లుదురు= సంతోషిస్తారు; ఇది; సమీచీనంబు+అయిన= సముచితమైన; సంధి ప్రకారంబు= సంధి పద్దతి; ఇట్టు+చేయుట; 
మేలు; అనుటయున్‌; ఉమ్మలికంబుతోన్‌= విచారంతో; ఆ+గురునందనుండు= ఆ అశృత్తామ; పరాశర నందనునకున్‌= 
పరాశురుడి కొడుకునకు వ్యాసుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని ఆ మునీశ్వరుడు (వ్యాసుడు) అతడి ముఖంపై దృష్టి నిలిపి, 'మీ తండ్రి ఈ అర్జునుడికి 
శిష్యవాత్సల్యంతో ఈ అ స్తాన్నిచ్చాడు. ఈ వీరశ్రేష్టుడు నీకు హాని తలపెట్టడు. నీ అస్త్రం ఉపశమించటానికి తన 
అస్త్రం ప్రయోగించాడు. మేము వద్దంటే ఉపసంహరించాడు. ఈ విధంగా అస్త్రవిద్యా నైపుణ్యంలో ఆరితేరిన 
అర్జునుడిని వధించటం నీ తరమవుతుందా? నీ అస్త్రం ఇతడి అస్త్రంచేత వారించబడుతుంది. అది అట్లా 
ఉండనిమ్ము. వినుము. ఆ మహా,స్తాన్ని మనుష్యులపై ప్రయోగించినవాడికి అశుభం అవుతుంది. ఒకడిచేత 
ప్రయోగించబడి, ఇతరుడి అస్త్రం ఉపశమిస్తే, ఆ దేశానికి పన్నెండేళ్ళు అనావృష్టి కష్టం ప్రాప్తిస్తుంది. కాబట్టి, 
పాండవులనూ, నిన్నూ, ఈ దేశాన్నీ రక్షించటానికి చెప్పాము. ఏ విధంగా నైనా సరే దీనిని ఉపసంహరించాలి. 
తపస్సుకు పూనుకొన్నవాడివి కోపం విడిచిపెట్టి సుఖపడుము. ధర్మబద్ధంగా గెలువగల ఈ అర్జునుడు కూడా 
సంతోషంతో వెళ్ళాలి. నీ శిరోమణిని ఇతడి కిమ్ము. అట్లా అయితే ఇతడే కాడు, పాండవులందరూ నీ ప్రాణం 
తీసినంతగా సంతోషిస్తారు. ఇది సముచితమైన రాజీ పద్దతి. ఇట్లా చేయటం మంచిది” అనగా విచారంతో ఆ 
అశ్వత్భామ వ్యాసుడితో ఇట్లా అన్నాడు: 
సీ, “పాండునందనులకు బ్రాంతె రత్నంబులు? । కౌరవనాథు భండార మెల్ల 

గైకొన్నవారు; నాగభయంబుం దస్మర | భయమును, దానవభయము, దేవ 

భయమును, బొరయవు; బాధింప దా(కలి । తృష, నిద్ర, రోగంబు, దీనికతన; 

నిట్టిరత్నము వీరి కీ జాలుదునె? ముని । నాయక! నీ వచనం బలంఘ్య 


ఆ. మగుటదీని నీకు నర్పించితిని; మద । స్రంబు పాండవేయ రాగ పాత్ర 
గర్భములకు హానిం గావించి సంతృప్తి(। బొంది తాం బ్రశాంతి( బొందుగాత.” 77 


ప్రతిపదార్థం: ముని నాయక!= మునీశ్వరా!; రత్నంబులు; పాండు నందనులకున్‌= పాండవులకు; బ్రాంతె?= అపురూపమా; 
కౌరవ నాథు భండారము+ఎల్లన్‌= కురురాజైన దుర్యోధనుడి బొక్కసమంతా; కైకొన్నవారు= పొందినవారు; నాగభయంబున్‌= 
సర్పభయమూ; తస్కర భయమును= చోరభయమూ; దానవభయమున్‌= రాక్షసభయమూ; దేవ భయమును; పొరయవు= 
కలుగవు; ఆకలి; తృష= దప్పి; నిద్ర; రోగంబు; దీనికతనన్‌= దీనివలన; బాధింపదు; ఇట్టి రత్నమున్‌; వీరికిన్‌; ఈన్‌+చాలుదునె?= 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 501 


ఇయ్యగలనా?; నీ వచనంబు= నువ్వు అనిన మాట; అలంఘ్యము+అగుటన్‌= దాటరానిది అవటంచేత; దీనిన్‌; నీకున్‌; 
అర్పించితిని= ఇచ్చాను; మత్‌+అస్త్రంబు= నా అస్త్రం; పాండవేయ రాగ పాత్ర గర్భములకున్‌= పాండవేయుల ఇష్టానికి 
పాత్రములైన గర్భాలకు; హానిన్‌+కావించి= కీడుచేసి; సంతృప్తిన్‌*పొంది= తృప్తిపడి; తాన్‌= తాను(అస్త్రం); (ప్రశాంతిన్‌= 
ఉపశమనాన్ని, పొందున్‌= కాత పొందునుగాక! 


తాత్సర్యం: 'మునిశ్వరా! దుర్యోధనుడి బొక్కసాన్నంతటినీ పొందిన పాండవులకు రత్నాలు అపురూపమా? 
సర్పభయమూ, చోరభయమూ, రాక్షసభయమూ, దేవభయమూ కలుగవు. దీనివలన ఆకలీ, దప్పిక, నిద్రా, రోగమూ 
బాధించవు. ఇట్టాంటి రత్నం వీళ్ళకు ఇవ్వగలనా? అయినా నీ మాట దాటరానిది కాబట్టి దీనిని నీకు ఇచ్చాను. నా 
అస్త్రం పాండవేయుల గర్భాలకు హాని కలిగించి తృప్తిపడి ఉపశమిస్తుంది గాక! 


క _ అన విని కృష్ణద్వైపా । యను 'డట్టులు సేయు మొంటి కాస పడకు మీ" 
యని పలుక నప్పలుకునం । గనియెను దన పలుకు తప్పగా నతండు మదిన్‌. 78 
ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; కృష్ణద్వైపాయను(డు= వ్యాసుడు; అట్టులు+చేయుము= అట్టా చెయ్యి; ఒంటికిన్‌= 


ఇంకొకదానికి; ఆసపడకుమీ= ఆశించకుమీ; అని; పలుకన్‌= పలుకగా; అతండు= అశ్వత్హామ; మదిన్‌= మనస్సులో; ఆ+ 
పలుకునన్‌= ఆ మాటచేత; తన పలుకు= తను అన్నది; తప్పు+కాన్‌= తప్పుగా; కనియెను= (గ్రహించాడు. 


తాత్సర్యం: అనగా విని వ్యాసుడు అట్లా చేయుము. వేరే దానికి ఆశించకుము” అని పలుకగా, అశృత్తామ తన 
మనస్సులో, ఆతడి మాటను బట్టి తన మాట తప్పని (గ్రహించాడు. 


విశేషం: అశృత్థామ 'పాండవేయ గర్భా” లనటంలో 'పాండవుల సంతతి గర్భా' లని భావించగా, వ్యాసుడు “పాండవులకు 
సంబంధించిన గర్భా” లని వేరుగా భావించాడు (పాండవేయ= పాండవ సంతతి యొక్క, పాండవులయొక్క.). 


వ. కని 'పాండవేయ రాగపాత్ర గర్జంబులని తత్సంతాన సంజాత గర్జంబులనెల్ల నుగ్గడించిన వాండనయితి; 
నది పారాశర్యుండు పాండవేయ భార్యాగర్ణంబులన పేరుకొనుటగాం జేసి 'యొంటి కాసపడకుమీ' యనియె. 
దీని నెలింగినవా(డ( గానేని యిది యనుమతిగా భావించి సకలగర్ణవిధ్వంసనంబు గావించెదంగాకి యని 
నిశ్చయించి యమ్మునీంద్రునితో 'నట్ల చేయువాండ' నని పలికె, వారల సంవాదప్రకారంబు హృషీకేశుం డెటింగి 
“వీ(డు సంయమివరు మాట గీటునం బుచ్చి తనవలసినట్లు సేయువా(డయ్యె; నిప్పాపాత్ము నుపక్రమంబునకు 
నడ్డపడి చూచెద( గాకున్న దుది నా చేయుతెజింగున్నదియ కాదె' యని వితర్మించె, నప్పు డశ్వత్థామ 
చేతోవృత్తి సాత్యవతేయుం డెటి(గియుం, గృష్టుం డెటుంగుటయు నతం డతనితో సల్లాపంబు సేయం 
దలంచుటయు. గనుంగొని యూరకుందె. 79 


ప్రతిపదార్థం: కని= (గ్రహించి, తెలిసి; పాండవేయ రాగ పాత్ర గర్భంబులు+అని= పాండవేయుల రాగానికి పాత్రములైన 
గర్భములని; తద్‌+సంతాన సంజాత గర్భంబులన్‌+ఎల్లన్‌= పాండవులయొక్క సంతతివలన పుట్టిన గర్భాలనన్నింటినీ; 
ఉగ్గడించినవాండన్‌+అయితిన్‌= చెప్పినవాడిని అయ్యాను; అది; పారాశర్యుండు= వ్యాసుడు; పాండవేయ భార్యాగర్భంబులన్‌+అ= 
పాండవులయొక్క భార్యల గర్భాలుగానే; సేరుకొనుటగాన్‌= చేసి= పేర్కొనటంచేత; ఒంటికిన్‌= వేరేదానికి; ఆసపడకుమీ= 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆశించకుమీ; అనియెన్‌; దీనిన్‌= వ్యాసుడిభావం; ఎటింగినవా(డన్‌+కాన్‌+ఏని= తెలిసినవాడిని కాకపోతే; ఇది; అనుమతి+కాన్‌= 
అంగీకారంగా; భావించి; సకల గర్భ విధ్వంసనంబు సర్వగర్భాల నాశనం; కావించెదన్‌+కాక= చేస్తానుగాక; అని; నిశ్చయించి= 
నిర్ణయించి; ఆ+ముని+ఇం(ద్రునితోన్‌= ఆ మునీశ్వరుడితో-వ్యాసుడితో; అట్టు+అ= అట్టే; చేయువా(డన్‌+అని పలికెన్‌= 
చేస్తానని పలికాడు; వారల సంవాద ్రకారంబున్‌= ఆ వ్యాసాశ్వత్హామల పరస్పర సంభాషణ విధం; హృపషీకేశుండు= కృష్ణుడు; 
ఎటీంగి= తెలిసి; వీయ= ఇతడు - అశృత్తామ; సంయమివరుమాటన్‌= మునీశ్వరుడైన వ్యాసుడిమాట; గీటునన్‌+పుచ్చి= 
అనాదరించి; తన వలసిన+అట్టు చేయువాండు+అయ్యెన్‌= తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు; ఈ+పాప+ఆత్ము+ 
ఉప[క్రమంబునకున్‌= ఈ దుర్మార్గుడి పూనికకు; అడ్డుపడి చూచెదన్‌= అడ్డపడటానికి చూస్తాను; కాక+ఉన్నన్‌= లేకుంటే; 
తుదిన్‌= చివర; నా చేయు తెజంగు+ఉన్నయది కాదె= నేను చేసే విధం ఉండనే ఉన్నది కదా! అని; వితర్కించెన్‌= 
ఆలోచించాడు; అప్పుడు; అశ్వత్థామ చేతన్‌()+వృత్తిన్‌= అశ్వత్థామ మనోభి[ప్రాయం; సాత్యవతేయుండు= వ్యాసుడు; 
ఎజింగియున్‌= (గ్రహించినా; కృష్ణుండు; ఎణుంగుటయున్‌= (గ్రహించటమూ; అతండు= కృష్ణుడు; అతనితోన్‌ అశృత్తామతో; 
సల్హాపంబు+చేయన్‌+తలంచుటయున్‌= మాట్లాడాలనుకోవటం; కనుంగొని= చూచి; ఊరక+ఉండెన్‌= ఊరుకున్నాడు. 


తాత్సర్యం: (గ్రహించి, 'పాండవేయ రాగ పాత్రగర్భము' లని పాండవుల సంతతి తాలూకు గర్భాలనన్నిటినీ 

ఉద్దేశించాను. కాని దానిని వ్యాసుడు పాండవుల భార్యల గర్భాలుగానే పేర్కొనటంచేత వేరే దానిని ఆశించకుము- 

అన్నాడు. అది నేను తెలిసినట్టుగా ఎందుకుండాలి? ఇది అంగీకారంగా భావించి అన్ని గర్భాలనీ నాశనం చేస్తానుగాకి 

అని నిర్ణయించి ఈ మునీశ్వరుడితో అట్లాగే చేస్తానని పలికాడు. వాళ్ళ పరస్పర సంభాషణ(క్రమం కృష్ణుడు తెలిసి 
(ac) ౧? = (ac) 

'వీడు మునీశ్వరుడి మాటను కాదని తన యిష్టం వచ్చినట్టు చేసేవాడివలె ఉన్నాడు. ఈ దుర్మార్గుడి ప్రయత్నానికి 

అ ధ్‌ A 

అడ్డపడటానికి చూస్తాను. లేకుంటే చివర నేను చేసే పని ఎట్లాగూ ఉండనే ఉన్నది కదా!” అని తలచాడు. అప్పుడు 

అశృత్తామ మనోభిప్రాయం వ్యాసుడు (గ్రహించీ, కృష్ణుడు (గ్రహించాడని, అతడు అశృత్తామతో మాటాడాలను 
థి ౬ థి 

కొంటున్నాడనీ తెలిసి, ఊరుకున్నాడు. 


శ్రీకృష్ణు( డుత్తరగర్భంబు దగ్ధంబు గాకుండ( జేయ నిశ్చయించుట (సం. 10-16-1) 


క. వనజాక్షుండు ద్రౌణికి ని । ట్లను6 'దునిమితి పాండు పొత్రు లందజిం; బాపం 

బునం బోయితి; గర్జంబుల. । దునిమెద వం దొకటియైన( దొలంగింప6 దగున్‌.” 80 
ప్రతిపదార్థం: వనజ+అక్షుండు= తామరలవంటి కన్నులుగలవాడు - శ్రీకృష్ణుడు; ద్రౌణికిన్‌= అశ్వత్తామకు; ఇట్టు+అనున్‌; 
పాండు పౌత్రులన్‌+అందజన్‌= పాండురాజు మనుమలనందరినీ; తునిమితి(వి)= వధించావు; పాపంబునన్‌= పోయితి(వి)= 


పాపానపోయావు-పాపం కట్టుకున్నావు; గర్భంబులన్‌= ఆ పౌత్రుల గర్భాలను ఆ పౌత్రుల సంతతిని; తునిమెదవు= వధిస్తావు; 
అందున్‌= ఆ గర్భాలలో; ఒకటి+ఐనన్‌= ఒకదాన్నైనా; తొలంగింపన్‌+తగున్‌= తొలగించాలి. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ఇట్లా అన్నాడు: 'పాండురాజు మనుమలనందరినీ వధించావు. పాపం కట్టుకొన్నావు. 
ఇప్పుడు ఆ మనుమల గర్భాలను చంపాలనుకొంటున్నావు. అందులో ఒక దాన్నెనా నీ బారినపడకుండా తొలగించాలి.” 


క. “ఏ నొక్కని( బాండవ సం । తానార్ధము గాంగ నిత్తు ధర్మముల మహా 
దానంబుల. గ్రతువుల జన । తానందితు( డగుచు. బెంపు6. దలకొనువానిన్‌.” 81 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 503 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఒక్కనిన్‌= ఒకడిని; ధర్మములన్‌= ధర్మాలతోనూ; మహా+దానంబులన్‌= గొప్పదానాలతోనూ; 
క్రతువులన్‌= యజ్ఞాలతోనూ; జనతా+ఆనందితుండు+అగుచున్‌= జన సమూహాన్ని సంతోషించేటట్టు చేసేవాడు అవుతూ; 
పెంపున్‌= గొప్పతనాన్ని; తలకొనువానిన్‌= వహించేవాడిని; పాండవ సంతాన+అర్థము+కా(గన్‌= పాండవుల సంతతికోసం; 
ఇత్తున్‌= ఇస్తాను. 


తాత్సర్యం: నేను ధర్మాలతోనూ, గొప్ప దానాలతోనూ, యజ్ఞాలతోనూ జనులను సంతోషపెట్టి గొప్పతనం పొందే 
ఒకడిని పాండవవంశం నిలబెట్టటం కొరకు రక్షిస్తాను. 


తే.  '“అట్లి గగ్లంబు నిలుపు త కన్ని గర । ములును భవదస్తమున దగ్గములుగ.€ జేయు” 
టి భఖ త భభ ఈ థి 
మనుడు సంరంభజ్భంభితు( డగుచు ద్రోణ | తనయు. డిట్లను నమ్మురాంతకుని తోడ. 82 
ప్రతిపదార్థం: అట్టి గర్భంబున్‌= అటువంటి గర్భాన్ని; నిలుపు(ము); తక్కు+అన్ని గర్భములును= తక్కిన గర్భాల నన్నిటినీ; 
భవత్‌+అస్త్రమునన్‌= నీ బాణంతో; దగ్గములుగన్‌+చేయుము= నాశనం చేయుము; అనుడున్‌= అనగానే; (ద్రోణ 


తనయు(డు= అశ్యత్తామ; సంరంభ జృంభితు(డు+అగుచున్‌= కోపంతో విజృంభించినవాడవుతూ; ఆ+ముర+అంతకునితోడన్‌= 
ఆ శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'అట్టాంటి గర్భాన్ని నిలుపుము. తక్కిన గర్భాలనన్నిటినీ నీ అస్త్రంతో దహించుము” అనగానే అశ్వత్థామ 
కోపంతో విజ్బంభించి ఆ శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 


వ.  “పక్షపాతంబున నీ విట్లు పలికిన నే నట్లేల చేయుదు? మదస్త్రంబునకు లక్ష్యంబులుగా గర్భంబు లొండు 
గలుగు లేకుండు; నది యట్లుండె; విరాటనందన యగు నుత్తరగర్ణంబు రక్షించెద నని చూచె; దప్పనికి( 
బూనితేనియు నా యస్త్రంబున నవశ్యం బదియును విధ్వంసంబు గావింతు' నని పలికిన బద్మనాభుండు. 

83 


ప్రతిపదార్థం: నీవు; పక్షపాతంబునన్‌= పాండవులమీదనే ఉన్న అభిమానంతో; ఇటు; పలికినన్‌= పలికితే; నేను; అట్టు+ఏల 
చేయుదున్‌?= అట్టా ఎందుకుచేస్తాను?; మదస్త్రంబునకున్‌= నా అస్తాన్నికి; లక్ష్యంబులు+కాన్‌= గురిగా; గర్భంబులు+ఒండు+ 
కలుగున్‌ లేక+ఉండున్‌= గర్భాలలో ఒకటి ఉంటుంది, లేకపోతుంది; అది+అట్టు+ఉండెన్‌= అది అలా ఉండనీ; విరాట 
నందన+అగు= విరాటుడి కూతురైన; ఉత్తర= ఉత్తరయొక్క; గర్భంబున్‌= చూలు; రక్షించెదన్‌+అని చూచెదు= కాపాడాలని 
చూస్తావు; ఆ+పనికిన్‌; పూనితి(ఏ)+ఏనియున్‌= పూనుకున్నావో; నా+అస్త్రంబునన్‌= నా బాణంతో; అవశ్యం= తప్పకుండా; 
అదియును= దానినికూడా; విధ్వంసంబు+కావింతున్‌= నాశనం చేస్తాను; అని పలికినన్‌= అని పలుకగా; పద్మనాభండు= 
పద్మం నాభియందు గలవాడు- శ్రీకృష్ణుడు. 


తాత్పర్యం: 'నీవు పాండవ పక్షపాతంతో ఇట్టా అంటే, నేను అట్టా ఎందుకు చేస్తాను? నా అగస్రానికి ఒక గర్భం 
లక్ష్యం కావచ్చు కాకపోవచ్చు. అది అట్లా ఉండనిమ్ము. నీవు విరాటపుత్రి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాలని 
చూస్తావు. ఆ పనికి పూనుకున్నావో, నా బాణంతో దానిని కూడా తప్పకుండా నాశనం చేస్తాను.” అని పలుకగా 
శ్రీకృష్ణుడు. 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


క 'అనఘు( డభిమన్యు తేజం । బనూనమై మాత్స్యపుత్రియం దున్నది; నీ 

తునుముట గలిగిననుం ద । త్తనయున కే నాయు విచ్చెదను దీర్లముగన్‌.' 84 
ప్రతిపదార్థం: అనఘు(డు+అభిమన్యు తేజంబు= పాపరహితుడైన అభిమన్యుడి వీర్యం; అనూనముః= తక్కువకానిదయి- 
గొప్పదయి; మాత్స్య పుత్రియందున్‌= విరాటుడి కూతురైన ఉత్తర గర్భంలో; ఉన్నది; నీ తునుముట= నువ్వు వధించుట; 
కలిగిననున్‌= సంభవించినా; తద్‌+తనయునకున్‌= అతడి కుమారుడికి; ఏను= నేను; దీర్భముగన్‌= దీర్భంగా; ఆయువు; 
ఇచ్చెదను. 


తాత్పర్యం: పుణ్యాత్ముడైన అభిమన్యుడి వీర్యం గొప్పదయి ఉత్తర గర్భంలో ఉన్నది. నీవు దానిని వధించటం 
సంభవించినా అతడి కుమారుడికి నేను దీర్హాయు విస్తాను. 


క. అనిన విని నగుచు( గుంభజ | తనయుం డిట్లనియె; 'నస్త్ర దగ్దుని బ్రతికిం 
చిన మేలకాదె! నీ వి । న్ననువు నెటింగెదము గాక నరసఖ! దీనన్‌. 85 


పతిపదారం: అనినన్‌; విని; కుంభజ తనయుండు= అశ్శత్తామ; నగుచున్‌= నవ్వూతూ; ఇట్లు+అనియెన్‌; అస్తదగ్గునిన్‌= 
థి ర్వ థి న్స Ge) 9 
అస్త్రంతో దహించబడినవాడిని; (బ్రతికించినన్‌= బ్రతికిస్తే; మేలు+అ+కాదె!= మంచిదేకదా!; నరసఖ!= అర్జున మిత్రమా!; 
కృష్ణా!; దీనన్‌= ఈ విషయంలో; నీ విన్ననువున్‌= నీ నేర్పు; ఎటింగెదము+కాక= చూద్దాములే. 


తాత్పర్యం: అనగా విని అశ్వత్హామ నవ్వుతూ ఇట్టా అన్నాడు: 'అస్త్రదగ్దుడిని (బ్రతికిస్తే మంచిదేకదా! అర్జునమిత్రమా! 
కృష్ణా! ఈ విషయంలో నీ నేర్చు చూద్దాములే.” 


వ. అని పలికి పరమాదరణీయులగు సాత్యవతేయదేవకీనందనుల వాక్యంబు లాదరింపక పాండవ సంతాన 
సకల గర్భవిషయంబుగా నస్ర్రప్రమోచనంబు సేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో నిట్లను(; 
'ద్రికాలవేదియగు నొక్క బ్రాహ్మణుం డుపప్లావ్యంబునకు వచ్చి యుత్తరను జూచి నీ పుణ్యంబునం బ్రాణంబులు 
పరిక్షీణంబులైన పుత్రుండు జనియింపంగలవా(; డది కారణంబుగా భవదీయగర్టస్థునకు బరిక్షిన్నామధేయం 
బగునని పలికె; నమ్మహాత్ముని వచనం బన్భతంబు గానేరదు; భవత్కృత్యం, బకృతసమంబ; యబ్బాలుండు 
పాండవవంశకరుండగు,’ నని చెప్పి తన చిత్తంబున రోషం బావహిల్లుటయు, 'బాలఘాతి వగు నీకు 
నశనంబు దుర్లభంబై, సహాయరహితుండవై దుర్గంధరక్తంబున నంగంబు దద్దంబగుచుండ మూండు వేలేండ్లు 
దిరుగుము; నాచేత రక్షితుండై, యక్కునూరుండు గృపాచార్యువలన ధనుర్వేదవిదుండై సర్వశస్తాస్రంబులు 
వడసి బహుసంవత్సరంబులు వసుధ( బాలింపంగలవాండు; వానికి జనమేజయుండను మహారాజు ప్రభవించి 
నీవు సూచుచుండ నుజ్జ్వలుండె ప్రవర్తించు; మదీయంబులగు తపస్సత్యంబుల మహనీయ ప్రభావంబులు 
సూడు; మని యాడె నప్పడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కిట్లనియె. 86 


ప్రతిపదార్థం: అని; పలికి; పరమ+ఆదరణీయులు+అగు= మిక్కిలి గౌరవించదగినవారైన; సాత్యవతేయ దేవకీనందనుల= 
వ్యాస శ్రీకృష్ణులయొక్క; వాక్యంబులు; ఆదరింపక= మన్నించక; పాండవ సంతాన సకల గర్భ విషయంబు+కాన్‌= పాండవుల 
యొక్క సంతతి యొక్క ఎల్ల గర్భాలు లక్ష్యంగా; అస్త్ర ప్రమోచనంబు+చేసినన్‌= అస్రంయొక్క విడుదల చేయగా - అస్త్రాన్ని 
విడిచిపెట్టగా; ఉపలక్షించి= చూచి; వాసుదేవుండు= కృష్ణుడు; అతనితోన్‌; ఇట్టు+అనున్‌; త్రికాలవేది+అగు+ఒక్క (బ్రాహ్మణుండు= 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 505 
త్రికాలజ్ఞాడైన ఒక (బ్రాహ్మణుడు; ఉపప్పావ్యంబునకున్‌; వచ్చి; ఉత్తరను; చూచి; నీ పుణ్యంబునన్‌= నీ పుణ్యంచేత; ప్రాణంబులు; 
పరిక్షీణంబులు+ఐన పుత్రుండు= కృశించినవైన కుమారుడు; జనియింపన్‌+కలవాండు= పుట్టబోతాడు; అది; కారణంబు+కాన్‌; 
భవదీయ గర్భస్టునకున్‌= నీ గర్భంలో ఉన్నవాడికి; పరిక్షిత్‌+నామధేయంబు= పరిక్షిత్తు అనేపేరు; అగున్‌; అని; పలికెన్‌; 
ఆ+మహా+ఆత్ముని వచనంబు= ఆ మహానుభావుడి మాట; అనృతంబు+కాన్‌+నేరదు= అబద్దం కాజాలదు; భవత్‌+కృత్యంబు= 
నీవు చేసినపని; అకృత సమంబు+అ= చేయనిదానితోనే సమానం; ఆ+బాలకుండు= ఆ పిల్లవాడు; పాండవ వంశకరుండు+ 
అగున్‌= పాండవ వంశోద్దారకుడు అవుతాడు; అని చెప్పి; తన చిత్తంబునన్‌= తన మనస్సులో; రోషంబు= కోపం; 
ఆవహిల్లుటయున్‌= కలగగా; బాలఘాతివి+అగు= పిల్లలను చంపినవాడవైన; నీకున్‌; అశనంబు= ఆహారం; దుర్లభంబు+ఐ= 
పొందశక్యం కానిదై; సహాయ రహితుండవు+ఐ= నిస్సహాయుడవై; దుర్గంధ రక్తంబునన్‌= దుర్వాసనగల రక్తంతో; అంగంబు= 
శరీరం; దగ్గంబు+అగుచున్‌+ఉండన్‌= కాలిపోతూండగా; మూండు వేల+ఏండ్డు; తిరుగుము; నాచేతన్‌; రక్షితుండు+ఐ= 
కాపాడబడిన వాడై; ఆ+కుమారుండు= ఆ బాలుడు; కృపాచార్యువలనన్‌; ధనున్‌(:)+వేద విదుండు+ఐ= ధనుర్వేదం 
నేర్చుకొన్నవాడై; సర్వశస్త్ర+ అస్త్రంబులు= ఎల్ల శృస్తాలూ, అ[స్తాలూ; పడసి= పొంది; బహు సంవత్సరంబులు= చాలా ఏళ్ళు; 
వసుధన్‌= భూమిని; పాలింప(గలవా(డు= ఏలతాడు; వానికిన్‌; జనమేజయుండు+అను మహారాజు= జనమేజయుడనే పేరుగల 
గొప్పరాజు; ప్రభవించి= పుట్టి; నీవు+చూచుచున్‌+ఉండన్‌= నీవు చూస్తూండగానే; ఉజ్జ్వలుండు+ఐ= (ప్రకాశించేవాడై; ప్రవర్తించున్‌; 
మదీయంబులు+అగు= నావయిన, తపన్‌+సత్యంబుల మహనీయ 'ప్రభావంబులు= తపస్సుయొక్క, సత్యంయొక్క, గొప్ప 
మహిమలు; చూడుము+అని; ఆడెన్‌= పలికాడు; అప్పుడు; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; గురునందనునకున్‌= అశృత్తామతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి, మిక్కిలి గౌరవించదగిన వ్యాస శ్రీకృష్ణుల మాటలు పాటించక పాండవుల సంతానం 
తాలూకు గర్భాలన్నింటిమీద అస్త్రం విడిచిపెట్టటం చూచి శ్రీకృష్ణుడు అతడితో ఇట్టా అన్నాడు: “త్రికాలజ్ఞుడైన ఒక 
(బ్రాహ్మణుడు ఉపప్టావ్యపురం వచ్చి ఉత్తరను చూచి నని పుణ్యంచేత ప్రాణాలు కృశించిన కొడుకు పుట్టుతాడు. అది 
కారణంగా నీ గర్భంలో ఉన్నవాడికి పరిక్షిత్తు అనే పేరు కలుగుతుంది” అని పలికాడు. ఆ మహానుభావుడి వచనం 
అబద్దం కాజాలదు. నీవు చేసినపని చేయనిదానితోనే సమానం. ఆ బాలుడు పాండవ వంశోద్దారకు డవుతాడు” అని 
తన మనస్సులో కోపం ఏర్పడగా పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, నిస్సహాయుడ వై, కంపు కొట్టే రక్తంతో శరీరం 
కాలిపోతూండగా మూడువేల సంవత్సరాలు తిరుగుము. నా చేత రక్షితుడై ఆ కుమారుడు కృపాచార్యుడి దగ్గర 
ధనుర్వేదం నేర్చుకొని అన్ని శ్మస్తాస్తాలూ పొంది అనేక సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు. అతడికి జనమేజయ 
మహారాజు పుట్టి, నీవు చూస్తూండగానే, గొప్పగా వెలుగొందుతాడు. నా తపస్ఫత్యాల మహామహిమలు చూడుము” 
అని పలికాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్భామతో ఇట్లా అన్నాడు: 


విశేషం: 'నీ పుణ్యంబునం (బ్రాణంబులు పరిక్షీణంబులైన పుత్రుండు జనియింపం గలవా. డది కారణంబుగా భవదీయ 
గర్భస్థునకు. బరిక్షిన్నామధేయంబు.” అని తెలుగు భారతంలో ఉన్నది. కాని ఇక్కడ సంస్కృత భారతంలో ఇట్టా లేదు. 
అందులో- 


ఆవి 


ఏతద స్యపరిక్షిత్వం గర్భస్టస్య భవిష్యతి” 


“పరిక్షీణేషు కురుషు పుత్ర స్తన జనిష్యతే, 


అని ఉన్నది. 'కౌరవులు నశించిపోగా నీకు కొడుకు పుట్టుతాడు. కడుపులో ఉన్నవాడికి ఈ పరిక్షిత్యం కలుగుతుంది.” అని 
దాని భావం. అశ్వమేధపర్వంలో కూడా ఇట్టాగే ఉన్నది. 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'ఆత్మకులము పరిక్షీణమైన జనన । మొందె. గాన నియ్యభిమన్యునందనునకు 
నర్హనుగు పరిక్షిన్నాము మనియె. గృష్ణు. | డఖిల జనములు వినం బౌరవాధినాథ!” (భార. అశ్వ.) 

నీపుణ్యం కొద్దీ పరిక్షీణాలైన ప్రాణాలు గల కొడుకు పుట్టుతా' డంటే అర్థం ఏమిటి? ప్రాణాలు పరిక్షీణాలైన కొడుకు 
పుట్టటం పుణ్యం ఎట్లా అవుతుంది? మూలానువాదాలకు ఇక్కడ ఈ తేడా ఎందుకు వచ్చిందో! ఆలోచనీయం. 
తే,  'బ్రాహ్మణు(డ వయ్య నిట్లు క్రూరతకు రోయ । కస్మదీయ వాక్యంబుల నాదరంబు 

సేయ కీ పాపకర్మంబు సేసినాండ; | వచ్యుతు(డు వల్కినట్టుల యగుము నీవు." 87 
ప్రతిపదార్థం: బ్రాహ్మణుండవు+అయ్యున్‌= నువ్వు (బ్రాహ్మణుడివైనా; ఇట్టు= ఈ విధంగా; (క్రూరతకున్‌= (క్రౌర్యానికి; 
రోయక= వెనుదీయక; అస్మదీయ వాక్యంబులన్‌= నా మాటలను; ఆదరంబు+చేయక= మన్నించక; ఈ పాపకర్మంబు= 
ఈ పాపపుపని; చేసినాండవు; నీవు; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; పల్కిన+అట్టుల= పలికినట్టే; అగుము. 


తాత్సర్యం: 'నీవు బ్రాహ్మాణుడివైనా, ఈ విధంగా (క్రౌర్యానికి వెనుదీయకుండా, నా మాటలను పాటించకుండా, 
ఈ పాపకృత్యం చేశావు. నీవు కృష్ణు డన్నట్టుగానే కమ్ము. 


వ. అని యిట్లు శపియించి 'నీచకర్ముండ! పొమ్మనిన, విని యశ్వత్తామ యమ్మహాత్ముని యాననం బాలోకించి 
“మునీంద్రా! నీవు మనుజులలోన నుండువాండ' వని ప్రతిశాపం బిచ్చి, 'నీకడన యేను వర్తిల్లం గలవాండ, 
నీవును శౌరియు సత్యవాదు లగుదురుగాక!' యని తన శిరోమణి పాండవుల కిచ్చి తపోవనంబునకుం 
జనియె బాండవులును గృష్టుండును నమ్మునీంద్రునకు నమస్కరించి వీడ్కొని యతిత్వరితగతి నరుగుదెంచి. 

88 


ప్రతివదార్భం: అని; ఇట్టు; శవియించి; నీచకర్ముండ!= తుచ్చుడా!; పొమ్ము; అనినన్‌; విని; అశ్వత్థామ; 
ఆ+మహాత్ముని+ఆననంబు= ఆ మహానుభావుడి ముఖం; ఆలోకించి= చూచి; ముని+ఇం(ద్రా!= మునీశ్యరా!; నీవు; 
మనుజులలోనన్‌= మనుష్యులలో; ఉండువా(డవు= ఉందువుగాక!; అని; (ప్రతిశాపంబు+ఇచ్చి= మారుశాపం ఇచ్చి; నీకడన్‌+అ= 
నీ దగ్గరే; ఏను= నేను; వర్తిల్ల గలవాండన్‌= ఉండగలను; నీవును; శౌరియున్‌= కృష్ణుడూ; సత్యవాదులు= సత్యసంధులు; 
అగుదురు+కాక; అని; తన శిరోమణి; పాండవులకున్‌; ఇచ్చి; తపస్‌()+వనంబునకున్‌= తపోవనానికి; చనియెన్‌; పాండవులును; 
కృష్ణుండును; ఆ+ముని+ ఇంద్రునకున్‌= ఆ మునీశ్వరుడికి; నమస్కరించి; వీడ్కొని= సెలవు పుచ్చుకొని; అతి త్వరితగతిన్‌= 
మిక్కిలి తొందరగా; అరుగుదెంచి= వచ్చి. 


తాత్సర్యం: అని ఇట్టా శపించి 'తుచ్చుడా! పొమ్ము". అనగా విని అశృత్తామ ఆ మహానుభావుడి ముఖం చూచి, 
'మునిశ్వరా! నీవ మనుష్యులలో ఉందువుగాక!' అని ప్రతిశాపం ఇచ్చి, 'నీ దగ్గరే నేను ఉంటాను. నీవూ, కృష్ణుడూ 
సత్యసంధులు అవుతారుగాక! అని తన శిరోమణిని పాండవుల కిచ్చి తపోవనానికి వెళ్ళాడు. పాండవులూ, కృష్ణుడూ 
ఆ మునీశ్వరుడికి నమస్కరించి సెలవు పుచ్చుకొని మిక్కిలి తొందరగా వచ్చి. 


క. అరదములు డిగ్గి వగలం । బరితాపము. బొందుచున్న పాంచాలిం గాం 
చిరి తమచేతోవృత్తుల( | గరుణము మగుడంగ6 బొడమ( గౌరవనాథా! 89 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 507 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కురురాజా!-జనమేజయా!; అరదములు డిగ్గి= రథాలుదిగి; వగలన్‌= దుఃఖాలతో; పరితాపమున్‌+ 
పొందుచున్‌+ఉన్న పాంచాలిన్‌= పరితపిస్తూన్న (ద్రౌపదిని; తమ చేతస్‌+వృత్తులన్‌= తమ మనస్సులలో; మగుడంగన్‌= మళ్ళీ; 
కరుణము= శోకం; పొడమన్‌= పుట్టగా; కాంచిరి= చూశారు. 


తాత్సర్యం: జనమేజయా! వాళ్ళు రథాలు దిగి దుఃఖంతో పరితపిస్తూ ఉన్న (ద్రౌపదిని తమ మనస్సులలో మళ్ళీ 
కరుణరసం పుట్టగా చూచారు. 


వ. అట్లు గాంచి యక్కాంత చుట్టు నాసీనులై; రప్పు డగ్రజుండు వనుపం బవనతనయుం డమ్మణి యద్దేవికి 

సమర్పించి. 90 
ప్రతిపదార్థం: అట్టు; కాంచి; ఆ+కాంత చుట్టున్‌= ఆ (ద్రౌపది చుట్టూ; ఆసీనులు+ఐరి= కూర్చున్నారు; అప్పుడు; అగ్రజుండు= 
అన్న ధర్మరాజు; పనుపన్‌= పంపగా; పవనతనయుండు= వాయుపుత్రుడు- భీముడు; ఆ+మణి= ఆ శిరోమణిని; ఆ+దేవికిన్‌= 
ఆ ద్రౌపదికి; సమర్సించి= ఇచ్చి. 


తాత్సర్యం: అట్లా చూచి ఆ (ద్రౌపది చుట్టూ కూర్చున్నారు. అప్పుడు అన్నగారు పంపగా భీముడు ఆ శిరోమణిని 
ఆ (ద్రౌపది కిచ్చి. 


భీమసేను( డశ్వత్తామ శిరోరత్నంబు ద్రౌపది కిచ్చుట (సం. 10-16-25) 


క  “పగతు పని సక్కనయ్యెన్‌; । వగ మానుము రాజధర్మ వైశిష్ట్యము పెం 

పుగ నాదరించి; నీ తా । ల్మిగదా భూపాలు నుమ్మలికముం బాచున్‌. 91 
ప్రతిపదార్థం: పగతు పని= శృత్రుకార్యం శత్రువుని సాధించే కార్యం; చక్కన+అయ్యెన్‌= సమాప్తమయింది; రాజ ధర్మ 
వైశిష్ట్యము= రాజులకు ఉచితమైన ధర్మం యొక్క (ప్రత్యేకత; పెంపుగన్‌= గొప్పగా-బాగా; ఆదరించి= మన్నించి; వగ 
మానుము= దుఃఖం విడిచిపెట్టుము; నీ తాల్మి కదా= నీ ఓరిమేకదా!; భూపాలు నుమ్మలికమున్‌= రాజు(ధర్మరాజు) 
దుఃఖాన్ని; పాచున్‌= పోగొట్టుతుంది. 


తాత్సర్యం: “శత్రువును సాధించేకార్యం పూర్తయింది. రాజోచిత ధర్మపు విశిష్టతను మన్నించి దుఃఖం మానుము. 
నీ ఓరిమే కదా ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టేది! 


చ. జనపతి పంప గేశవుండు సంధికి. బోయెడునవ్లు నీవు సె 

ప్పెన గరువంపు రాజసపు బెట్టిదపుం దగు మాట లెల్ల నె 

మ్మనమున నెక్కొనన్‌ నిలుపుమా; వగవం బనియేమి? సంగరం 

బున బగవారు పేర్చి పొరిపుచ్చక పువ్వులకోల సాంతురే? 92 
ప్రతిపదార్థం: జనపతి= రాజు (ధర్మరాజు); పంపన్‌= పంపగా; కేశవుండు= శ్రీకృష్ణుడు; పోయెడు+అవ్లు= వెళ్ళేటప్పుడు; నీవు; 
చెప్పిన; గరువంపు రాజసపు బెట్టిదపుందగు, మాటలెల్లన్‌= గొప్పతనంతో కూడిన, రజోగుణ ప్రధానములైన - పరుషాలైన, 
ఉచితములైన మాటలన్నీ; నెజ+మనమునన్‌= నిండు మనస్సులో; నెక్కొనన్‌= పాదుకొనేటట్టు; నిలుపుమా= నిలువు; వగవన్‌+పని+ 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏమి?= విచారించటం వలన (ప్రయోజనమేమిటి?; సంగరంబునన్‌= యుద్దంలో; పగవారు= శత్రువులు; పొరిపుచ్చక= చంపక; 
పువ్వుల కోల= పుష్పబాణం; సాంతురే?= ప్రయోగిస్తారా? 


తాత్సర్యం: ధర్మరాజు పంపగా సంధిచేయటానికి శ్రీకృష్ణుడు కౌరవసభకు వెళ్ళేటప్పుడు నీవు అతడితో చెప్పిన 
గొప్పతనంతో కూడిన, రజోగుణ ప్రధానములైన, పరుషాలైన, ఉచితాలైన మాటలన్నీ నీ మనస్సులో పాదుకొనేటట్టు 
నిలుపుము. దుఃఖించటం వలన ఏమి ప్రయోజనం? యుద్దంలో శత్రువులు చంపక, పుష్పబాణం ప్రయోగిస్తారా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 'సంగరంబున .... సా(తురే' అనే సామాన్యాంశంచేత శత్రువులు (ద్రౌపది కొడుకులను 
చంపారు అనే విశేషాంశం సమర్థించ బడింది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. చాయ, సాయ అని రెండు ధాతువులూ 
ఉన్నాయి. 
క. వినుము ధృతరాష్ట్ర! వంశం । బున మగపీచంబు నెల్ల బొలియించితిం గృ 

ష్టుని కారుణ్యము, జిష్టుని । పెను( బ్రాపును గలుగ నేను విగత భయుండనై. 93 


ప్రతిపదార్థం: వినుము; ధృతరాష్ట్ర వంశంబున; మగపీచంబున్‌+ఎల్లన్‌= ధృతరాష్ట్రుడి వంశంలో ఉన్న శూరులగర్వాన్నంతనీ; 
కృష్ణుని కారుణ్యమున్‌= శ్రీకృష్ణుడి దయా; జిష్టుని పెను+ప్రాపును= అర్జునుడి పెద్ద అండా; కలుగన్‌; నేను; విగత 
భయు(డను+ఐ= నిర్భయుడినై; పొలియించితిన్‌= అంతమొందించాను. 


తాత్సర్యం: ద్రౌపదీ! వినుము. శ్రీకృష్ణుడి దయా, అర్జునుడి పెద్ద అండా ఉండగా నేను నిర్భయుడనై ధృతరాష్ట్రుడి 
వంశంలో ఉన్న శూరుల గర్వాన్నంతటినీ అంతమొందించాను. 


ఉ.  త్రావితి దుస్ససేను రుధిరం బుర ముగ్రత. బేర్చి వ్రచ్చి, క్రీ 
డా విధి వాని యగ్రజు తొడల్‌ వడి నుగ్గుగ జేసి, యార్చి, యా 
భూవరు మౌళి దన్నితి నృపుల్‌గని సంతసమంద; నింత హ 


ర్నావసరంబు శోకసమయంబుగ( జేయుట నీకు నర్హమే? 94 


ప్రతిపదార్థం: నృపుల్‌= రాజులు; కని= చూచి; సంతసము+అందన్‌= సంతోషపడగా; ఉ(గ్రతన్‌+పేర్చి= కోపంతో; విజృంభించి; 
ఉరము= రొమ్ము; (వ్రచ్చి= చీల్చి; దుస్ససేను రుధిరంబు= దుశ్శాసనుడి రక్తం; (త్రావితిన్‌= త్రాగాను; (క్రీడావిధిన్‌= ఆటవలె 
అవలీలగా; వాని+అ(గ్రజు తొడల్‌= వాడి అన్నయైన దుర్యోధనుడి తొడలు; వడిన్‌= వేగంగా; నుగ్గుగన్‌+చేసి= విరుగగొట్టి; 
ఆర్భి= బొబ్బపెట్టి; ఆ భూవరు మౌళిన్‌= ఆ రాజు(దుర్యోధనుడి) శిరస్సును; తన్నితిన్‌; ఇంత హర్షావసరంబున్‌= ఇంతటి 
సంతోష సమయాన్ని; శోక సమయంబుగన్‌= దుఃఖ సమయంగా; చేయుట; నీకున్‌; అర్హమే?= తగునా? 


తాత్పర్యం: రాజులు చూచి సంతోషపడగా కోపంతో విజృంభించి రొమ్ము చీల్చి దుళ్ళాసనుడి నెత్తురు (త్రాగాను. 
వాడి అన్న అయిన దుర్యోధనుడి తొడలు ఒక ఆటవలె - అవలీలగా వేగంగా విరుగగొట్టి బొబ్బపెట్టి శిరస్సు 
తన్నాను. ఇంతటి సంతోషసమయాన్ని దుఃఖసమయంగా చేయటం నీకు తగునా? 


క. గురుతనయు. డగుటం బ్రాణము | హరియింపంగ6 జొరక విజయు( డశ్వత్థామం 
బరిభూతుం జేసి యాయుధ । పరిగ్రహముతోడ' లజ్జ బాయం జేసెన్‌. 95 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 509 


ప్రతిపదార్థం: గురు తనయు(డు+అగుటన్‌= గురుపుత్రుడవటంచేత; అశ్వత్భామన్‌= అశృత్తామను; విజయుండు= అర్జునుడు; 
ప్రాణము హరియింప(గన్‌+చొరక= ప్రాణం తీయటానికి పూనుకోక; పరిభూతున్‌+చేసి= అవమానించి; ఆయుధ 
పరి[గ్రహముతోడన్‌= ఆయుధ సాధనంతో; లజ్జన్‌+పాయన్‌+చేసెన్‌= సిగ్గు విడిచేటట్టు చేశాడు. 


తాత్పర్యం: గురుపుత్రు డవటం చేత అశ్వత్థామను అర్జునుడు ప్రాణం తీయటానికి పూనుకొనక అవమానించి 
ఆయుధసాధనంతో సిగ్గు విడిచేటట్టు చేశాడు. 


వ. చూడామణి గోలుపోవుటంజేసి యా కుంభసంభవసంభవు కీర్తిశరీరంబు వడియె; ముజికి. బొందియున్న; 
దింతియ; యిటువైరంబు పేరు లేకుండ దీర్దుట యెవ్వరికిం జను? నేమియు. గీడాడ6 దెజిపిలేక 
ధర్మతనయుండు నిర్మలకీర్తికి భాజనంబై యుల్లసిల్లెడు; నూఅడిల్లుము.” 96 


ప్రతిపదార్థం: చూడామణి= శిరోమణి; కోలుపోవుటన్‌+చేసి= పోగొట్టుకోవటంచేత; ఆ కుంభసంభవ సంభవు కీర్తి శరీరంబు= 
ఆ ద్రోణకుమారుడి (అశృత్తామయొక్క) కీర్తి అనే శరీరం; పడియెన్‌= పతనంచెందినది; ముజికిన్‌+పొంది ఉన్నది= కలుషితమై 
ఉన్నది; ఇంతియ= ఇంతే; ఇటు= ఈ రీతిగా; వైరంబు పేరులేక+ఉండన్‌+తీర్చుట= శత్రుత్వం నామమాత్రంగా అయినా 
లేకుండా అంతమొందించటం; ఎవ్వరికిన్‌+చనున్‌?= ఎవరికి సాధ్యపడుతుంది?; ఏమియున్‌ కీడు+ఆడన్‌+తెజపిలేక= ఏమీ 
నిందించటానికి అవకాశం లేక; ధర్మతనయుండు= ధర్మరాజు; నిర్మల కీర్తికిన్‌= స్వచ్చమైన కీర్తికి; భాజనంబు+ఐ= పాత్రమై; 
ఉల్టసిల్లెడున్‌= సంతోషిస్తున్నాడు; ఊజడిల్లుము= ఉపశమించుము. 


తాత్సర్యం: 'శిరోమణిని పోగొట్టుకొనటంచేత ఆ అశ్యత్తామ కీర్తిశరీరం పతనం చెందింది. కలుషితమై ఉన్నది. 
ఇంతే. ఇట్లా శత్రుత్వం నామమాత్రంగా కూడా లేకుండా అంతమొందించటం ఎవరికైనా సాధ్యమవుతుందా? 
ఎంతమాత్రమూ నిందించటానికి అవకాశం లేకుండా ధర్మరాజు స్వచ్చమైన కీర్తికి పాత్రుడై విరాజిల్లుతున్నాడు. 
ఉపశమించుము.” 


తే. అనిన గొండొక తెలివొందు నాననంబు । తోడ నుతితయైన యా తోయజాక్షి 
ప్రభలు పర్వంగ నొప్పు నాపద్మరాగ । రత్న మజచేత నిడికొని రాజు. జూచి. 97 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కొండొక తెలివు+ఒందు+ఆననంబు తోడన్‌= కొంచెం వికసించిన ముఖంతో; ఉల్థిత+ఐన= 
లేచిన; ఆ తోయజ+అక్షి= ఆ (స్తీ - పద్మాలవంటి కళ్ళు గల ఆ (ద్రౌపది; ప్రభలు= కాంతులు; పర్వంగన్‌= వ్యాపించగా; 
ఒప్పు; ఆ; పద్మరాగ రత్నము= పద్మరాగమణి; అజచేతన్‌= అరచేతిలో; ఇడికొని= పెట్టుకుని; రాజున్‌= ధర్మరాజుని; చూచి. 


తాత్సర్యం: అనగా, కొంచెం వికసించిన ముఖంతో లేచిన ఆ (ద్రౌపది కాంతులు చిమ్ముతూ ఒప్పే పద్మరాగ మణిని 
అరచేతిలో పెట్టుకొని ధర్మరాజును చూచి. 


వ. భీమసేను నుద్దేశించి. 98 
తాత్సర్యం: భీముడితో. 


ఉ.  'నా మనమార దీని గని నందము. బొందితి; నింత సాలు నా, 
కీ మహనీయరత్నము వహింప(గ నర్హుః డితండ; యంచు నా 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


భూమిపుచేతం బెట్టుటయు, భూవర! యాతడు ద్రౌణిగౌరవ 

శ్రీ మది భక్తి. బెంపంగ ధరించె శిరంబున దాని బ్రీతుండై. 99 
ప్రతిపదార్థం: నా మనము+ఆరన్‌ దీనిన్‌+కని= నేను మనసారా దీన్ని పొంది; నందమున్‌+పొందితిన్‌= సంతోషించాను; 
నాకున్‌; ఇంత+చాలున్‌= ఈ మాత్రం చాలు; ఈ మహనీయ రత్నమున్‌= ఈ గొప్ప రత్నాన్ని; వహింపంగన్‌= ధరించటానికి; 
అర్హ్హుండు= తగినవాడు; ఇతండు+అ= ఇతడే; అంచున్‌; ఆ భూమిపు+చేతన్‌= ఆ రాజు (ధర్మరాజు) చేతిలో పెట్టుటయున్‌= 
పెట్టగా; భూవర!= రాజా! జనమేజయా!; ఆతండు= ధర్మరాజు; |ద్రౌణి గౌరవ శ్రీ= అశ్వత్తామమీద ఉండే గౌరవ సంపద; 
మదిన్‌= మనస్సులో; భక్తి; పెంపంగన్‌= వృద్ది పొందించగా; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; దానిన్‌; శిరంబునన్‌= తలమీద; 
ధరించెన్‌= తాల్చాడు. 


తాత్సర్యం: 'దీనిని పొంది నా మనసారా ఆనందించాను. నాకు ఈ మాత్రం చాలు. ఈ మహనీయ రత్నాన్ని 
ధరించటానికి ఇతడే అర్హు' డంటూ దానిని ఆ ధర్మరాజు చేతిలో పెట్టగా, జనమేజయా!, అతడు అశ్యృత్తామపై 
గల గౌరవసంపద మనస్సులో అతడిపై భక్తిని పెంచగా, సంతోషంతో దాన్ని శిరస్సుపై ధరించాడు. 


వ. ఇవ్విధంబున. 100 
తాత్పర్యం: ఈ రీతిగా. 


తే. విలసితం బగు నమ్మణి చెలువు మిగుల | మౌళియందు ధరించి యమ్మనుజనాథు( 
డుదయరాగ నితాంత సముజ్ఞ్వలేందు । బింబమున. బొల్లు పూర్వశైలంబు వోలె. 101 


ప్రతిపదార్థం: ఆ+మనుజనాథు(డు= ఆ రాజు-ధర్మరాజు; విలసితంబు+అగు+ఆ+మణి= ప్రకాశించే ఆ మణి; చెలువు+ 
మిగులన్‌= అందం అతిశయించగా; మౌళి+అందున్‌= శిరస్సుపై; ధరించి= తాలి; ఉదయరాగ నితాంత సముజ్జ్యల+ఇందు 
బింబమునన్‌= ఉదయ సమయంలోని ఎరుపుచేత అధికంగా (ప్రకాశించే చంద్రబింబంచేత; పొల్చు= ఒప్పే; పూర్వ శైలంబు= 
తూర్పుకొండ(ను); పోలెన్‌. 


తాత్పర్యం: ఆ ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి, ఉదయకాలపు 
ఎరుపుతో అధికంగా (ప్రకాశించే చంద్రబింబంతో ఒప్పే తూర్పుకొండవలె ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. మనుజనాథుడు, మణి-ఉపమేయాలు. పూర్వశైలం, చంద్రబింబం-వాటికి వరుసగా ఉపమానాలు. 

'పోలెన్‌' ఉపమావాచకార్జాన్నిచ్చే సమాపకక్రియ. పొల్చు= సామాన్యధర్మం. అందుచేత ఇది పూర్ణోపమాలంకారం. 

వ. ఇత్తెబింగునం బాండవాగ్రజుండు పాంచాలికి( బ్రియం బాచరించి తత్ర్సభృతి కాంతలును సహదేవ ప్రముఖ 
పురుషులును వినంబవనతనయుం డశ్వత్చామంబొడంగనుట మొదలై గురునందనుండు చూడామణి యిచ్చుట 
తుదియైన వృత్తాంతం బంతయు. జెప్ప, నా భూవల్లభుండు లోనుగా నెల్లవారును నపత్యభాధకంబైన యా 
బ్రహ్మశిరంబు ప్రభావం బూహించి కృష్ణుని ప్రతివిధానంబు గలుగుట నూజడిల్లియు నెట్లగునో యను 
శంకనుండి; రత్తటి నుత్తరకుం దక్క బాండవేయ వంశవధూజనంబులకు గర్భంబులు లేకయుండె; 
నయ్యస్తోత్తమం బవ్విరాటపుత్రి యుదరంబున నున్న పిండంబు బాధితంబు సేయుట గనుంగొని 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 511 
యప్పుండరీకాక్షుండు ద్రౌణితో సల్లాపంబు సేయునవసరంబున నయ్యస్త్రఘాతవేదన లేకుండ దన 
చిత్తవృత్తిన యుడిపెం గాన నవ్విశేషం బయ్యభిమన్యువల్లభయాదిగా నెవ్వరు నెటుంగ; రది యట్లుండె6; 
బుత్రుల దెస వగ దొజంగకున్న యా ధర్మనందనుండు దేవకీనందనున కిట్లనియె; 102 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; పాండవ+అ(గ్రజుండు= పాండవుల అన్న ధర్మరాజు; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; 
ప్రియంబు+ఆచరించి= ప్రీతిని చేసి; తద్‌+(ప్రభృతి కాంతలును= ఆమె మొదలైన (స్త్రీలూ; సహదేవ(ప్రముఖ పురుషులును= 
సహదేవుడు మొదలైన పురుషులూ; వినన్‌= వినేటట్టు; పవన తనయుండు= వాయుపుత్రుడు-భీముడు; అశ్వత్స్హామన్‌; 
పొడంగనుట మొదలు+ఐ= చూడటం మొదలుకొని; గురు నందనుండు= అశ్యత్త్థామ; చూడామణి= శిరోమణి; ఇచ్చుట 
తుది+ఐన= ఇవ్వటం వరకూ గల; వృత్తాంతంబు+అంతయున్‌= వృత్తాంతమంతా; చెప్పన్‌= చెప్పగా? ఆ భూ వల్లభుండు= 
ఆ రాజు(ధర్మరాజు); లోనుగాన్‌= మొదలుగా; ఎల్లవారును= అందరూ; అపత్యబాధకంబు+ఐన= సంతానాన్ని నాశనంచేసే; 
ఆ బ్రహ్మశిరంబు+(ప్రభావంబు= ఆ (బ్రహ్మశిరోనామకాస్త్రం మహిమ; ఊహించి= తలచి; కృష్ణుని ప్రతివిధానంబు= శ్రీకృష్ణుడి 
ప్రతిక్రియ; కలుగుటన్‌= ఉండటంచేత; ఊజడిల్లియున్‌= ఊరటచెందీ; ఎట్టు+అగునో= ఏం జరుగుతుందో; అను శంకన్‌= 
అనే భయంతో; ఉండిరి; ఆ+తటిన్‌= ఆ సమయంలో; ఉత్తరకున్‌+తక్కన్‌= ఉత్తరకు తప్ప; పాండవేయ వంశ 
వధూజనంబులకున్‌= పాండవ వంశపు (స్రీలకు; గర్భంబులు లేక+ఉండెన్‌= చూలులు లేకుండా పోయాయి; ఆ+అస్త్ర+ 
ఉత్తమంబు= ఆ అస్త్రరాజం; ఆ+విరాటపు(త్రి+ఉదరంబునన్‌= ఆ ఉత్తర గర్భంలో; ఉన్న; పిండంబున్‌= పిండాన్ని; బాధితంబు+ 
చేయుట= బాధించటం; కనుంగొని= చూచి; ఆ+పుండరీక+అక్షుండు= తెల్లతామరలవంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుడు; 
ద్రౌణితోన్‌= అశృత్థామతో; సల్హాపంబు+చేయు+అవసరంబునన్‌= సంభాషించేటప్పుడు; ఆ+అస్రఘాతవేదన= ఆ అస్త్రపు 
దెబ్బవలన కలిగే బాధ; లేక+ఉండన్‌= లేకుండా; తన చిత్తవృత్తిన్‌+అ= తన మనోవ్యాపారం చేతనే; ఉడిపెన్‌+కానన్‌= 
మాన్సాడు కాబట్టి; ఆ+విశేషంబు= ఆ సంగతి; ఆ+అభిమన్యు వల్లభ+ఆదిగాన్‌= ఆ అభిమన్యుడి భార్య (ఉత్తర) మొదలుకొని; 
ఎవ్వరున్‌; ఎణుంగరు; అది+అట్టు+ఉండెన్‌; పుత్రుల దెసన్‌= కుమారులమీద; వగ= దుఃఖం; తొాజంక+ఉన్న= పోని; ఆ 
ధర్మనందనుండు= ఆ ధర్మరాజు; దేవకీనందనునకున్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు ద్రౌపదికి ప్రియంచేసి, ఆమె మొదలుగా స్త్రీలూ, సహదేవుడు మొదలుగా 
పురుషులూ వినేటట్టు భీముడు అశ్వత్హామను చూచింది మొదలుకొని అశ్వత్భామ శిరోమణి ఇవ్వటం వరకూ గల 
వృత్తాంతం అంతా చెప్పగా, ధర్మరాజు మొదలుగా అందరూ సంతానాన్ని నాశనం చేసే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రపు 
మహిమను తలచుకొని, దానికి శ్రీకృష్ణుడి ప్రతిక్రియ ఉన్నదికదా అని ఊరటచెంది, ఏమవుతుందో అనే భయంతో 
ఉన్నారు. అప్పుడు ఉత్తరకు తప్ప పాండవవంశంలోని (స్త్రీలకు చూలులు లేకుండా పోయాయి. ఆ అస్త్రరాజం ఉత్తర 
గర్భంలో ఉన్న పిండాన్ని బాధించటం చూచి కృష్ణుడు అశ్చత్హామతో సంభాషించేటప్పుడే ఆ అస్త్రంవలన బాధలేకుండా 
తన మనోవ్యాపారంచేతనే మాన్సాడు కాబట్టి ఆ సంగతి ఉత్తర మొదలుగా ఎవ్వరూ ఎరుగరు. అది అట్ల ఉండగా 
కుమారులకొరకు దుఃఖం విడిచిపెట్టని ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: 


చ.  'బలమున శౌర్యసంపద నభంగపరాక్రములైన ద్రౌపదే 
యుల నొకరుండ ముట్టికొని యుద్దటవిక్రమ ముల్లసిల్ల దు 
లు ౧m ౧m 
ర్హలుల వధించు చాడ్సున( గృపాణకళాలలితంబు లొప్ప వి 
చ్చలవిడి( ద్రుంచె నట్టె! గురుసంభవు( డంతకు నెట్టు సాలెనో! 103 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బలమునన్‌= బలంవలనా; శౌర్య సంపదన్‌= శౌర్యసంపదవలనా, అభంగ పరాక్రములు+ఐన= భంగపాటు లేని 
పరా(క్రమంగల; (ద్రౌపదేయులన్‌= [ద్రౌపది కొడుకులను; ఒకరుండు+అ= ఒక్కడే; ముట్టికొని= ఎదుర్కొని; ఉద్భట విక్రమము= 
శ్రేష్టమైన పరాక్రమం; ఉల్లసిల్లన్‌= ఒప్పగా; దుర్చలులన్‌= బలహీనులను; వధించు చాడ్సునన్‌= చంపేవిధంగా; కృపాణ కళా 
లలితంబులు= ఖడ్గ విద్యానైపుణ్యాలు; ఒప్పన్‌; విచ్చలవిడిన్‌= ఇష్టం వచ్చినట్టు; (త్రుంచెన్‌+అట్టె!= చంపాడట!; 
గురుసంభవుండు= అశ్యత్సామ; అంతకున్‌= అంతపనికి; ఎట్టు+చాలెనో= ఎట్టా సమర్థుడయ్యాడో! 


తాత్సర్యం: 'బలంవలనా, శౌర్య సంపదవలనా భంగపా టెరగని పరాక్రమం గల ద్రౌపది కొడుకులను ఒక్కడూ 
ఎదుర్కొని (శ్రేష్టమైన పరాక్రమం ఒప్పగా బలహీనులను వధించే విధంగా ఖడ్గవిద్యా నైపుణ్యం (ప్రకాశించగా ఇష్టం 
వచ్చినట్టు చంపాడట! అశ్వత్థామకు ఆ సామర్థ్యం ఎట్లా వచ్చిందో! 

౧ (53. ధ్‌ 
శా. ఉద్యోగ స్పురితుం, డజయ్య భుజవీర్యుం, డిద్ధ విక్రాంత సం 

పద్యోగ ప్రథితుండు, శక్రనుతసంభావ్యక్రమోద్యద్ధను 

ర్విద్యావైభవశాలి, సంగరకళావిస్తారసంవేది, ధృ 

ష్టద్యుమ్నుం; డత డోర్వకున్కి యెటు లశ్వత్థామ యుద్రేకమున్‌?. 104 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండు; ఉద్యోగ స్స్ఫురితుండు= కార్యనిర్వహణ దక్షుడూ; అజయ్య భుజ వీర్యుండు= జయించరాని 
బాహుపరా(క్రమం కలవాడూ; ఇద్ద వి(క్రాంత సంపద్‌+యోగ (ప్రథితుండు= అప్రతిహతమైన పరాక్రమసంపద కలిగి ఉండటంచేత 
ప్రసిద్దుడూ; శక్ర నుత సంభావ్య క్రమ+ఉద్యత్‌+ధనుస్‌(:)+విద్యా వైభవ శాలి= ఇం(ద్రుడిచేత పొగడబడిన, సమ్మానించదగిన 
సామర్థ్యంతో పూనుకొనే ధనుర్విద్యా సంపదచేత ఒప్పేవాడూ; సంగర కళా విస్తార సంవేది= యుద్ద విద్య విపులంగా 
తెలిసినవాడూ; అతండు= అటువంటి అతడు; అశ్వత్థామ ఉ[ద్రేకమున్‌= అశ్యృత్తామ విజృంభణాన్ని; ఓర్వక+ఉన్కి= ఓడించలేక 
పోవటం; ఎటులు?= ఎట్టా (సంభవించింది)? 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కార్యనిర్వహణ దక్షుడు. జయించరాని బాహుబలం గలవాడు. అప్రతిహతమైన 
పరా(క్రమ సంపద చేత ప్రసిద్దుడు. ఇంద్రుడి ప్రశంస లందుకొన్న సామర్థ్యం గల ధనుర్విద్యా వైభవంతో ఒప్పేవాడు. 
యుద్దవిద్య బాగా తెలిసినవాడు. అట్లాంటివాడు అశృత్తామ విజృంభణాన్ని ఓడించలేకపోవటం ఏమిటి? 


క. తక్కును గల పాంచాలుర । నొక్కండ శిబిరంబు సొచ్చి యుక్కు దలిర్చం 
బెక్కంద్రం దునిమె నటె; యిది | యక్కజ మగు! నేమి కతన నధికుం డయ్యెన్‌?' 105 


ప్రతిపదార్థం: (అశ్వత్తామ కర్త); తక్కును+కల= మిగిలిన; పాంచాలురన్‌= పాంచాలదేశపు వీరులను; ఒక్కండు+అ= ఒక్కడే; 
శిబిరంబు+చొచ్చి= శిబిరంలోకి (ప్రవేశించి; ఉక్కు= బలం; తలిర్సన్‌= ఒప్పగా; పెక్కండ్రన్‌= అనేకులను; చంపెన్‌+అటె= 
చంపాడట; ఇది; అక్కజము+అగున్‌= ఆశ్చర్యంగా ఉన్నది; ఏమి కతనన్‌= ఏ కారణంచేత; అధికుండు+అయ్యెన్‌= 
గొప్పవాడయ్యాడు? 


తాత్సర్యం: తక్కిన పాంచాలదేశపు వీరులను ఎంతమందినో ఒక్కడూ శిబిరంలో (ప్రవేశించి బలం ఒప్పుగా 
అశ్వత్థామ చంపాడట! ఇది ఆశ్చర్యకరం. అత డట్లా అధికు డవటానికి కారణం ఏమిటి?” 


వ. అనిన నమ్మహీకాంతునకు మురాంతకుం డి ట్లనియె. 106 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 513 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; ఆ+మహీకాంతునకున్‌= ఆ రాజుకు; ముర+అంతకుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అని అడుగగా ధర్మరాజుతో శ్రీకృష్ణు డిట్టా అన్నాడు: 


ధర్మరాజునకు( గృష్ణుడు శివప్రభావంబు చెప్పుట (సం. 10-17-6) 


చ. 'హరుం బరమేశ్వరేశ్వరు. గృపాతిశయార్హు, నమేయమూర్తి, శం 
కరు, నచలైక భక్తిరసగమ్యుని, నవ్యయు, నిందుమౌళిం. ద 
త్పరమతి నాశ్రయించి యనపాయబలోద్దటశౌర్యసంపదన్‌ 
గురుతనయుండు గాంచి యధికుం డగుటం బగదీర్చై నమ్మెయిన్‌. 107 


ప్రతిపదార్థం: గురు తనయుండు= గురుపుత్రుడు అశ్వత్థామ; హరున్‌= ఈశ్వరుడిని; పరమేశ్వర+-ఈశ్వరున్‌= పరమేశ్వరుడైన 
ఈశ్వరుడిని; కృపా+అతిశయ+ఆ।ర్లున్‌= దయారసా[ర్హుడిని;ి అమేయమూర్తిన్‌= మితిలేని ఆకారం గలవాడిని; శంకరున్‌= 
శుభం కలగజేసేవాడిని అచల+ఏక భక్తిరస గమ్యునిన్‌= స్థిరమైన భక్తిరసంచేతనే పొందదగినవాడిని; అవ్యయున్‌= నాశనంలేని 
వాడిని; ఇందుమౌళిన్‌= చంద్రుడు శిరస్సునందు గలవాడిని; తత్పరమతిన్‌= ఆసక్తితో కూడిన మనస్సుతో; ఆశ్రయించి; 
అనపాయ బల+ఉద్భట శౌర్య సంపదన్‌= నాశనంలేని బలంచేత శ్రేష్టమైన పరాక్రమశ్రీని; కాంచి= పొంది; అధికుండు+అగుటన్‌= 
గొప్పవాడవటంచేత; ఆ+మెయిన్‌= ఆ రీతిగా; పగ+తీర్చెన్‌= పగసాధించాడు. 


తాత్సర్యం: 'హరుడూ, పరమేశ్వరేశ్వరుడూ, దయారస్మ్నార్హుడూ, అపరిమితాకారుడూ, శంకరుడూ, స్థిరభక్తిచేతనే 
పొందదగినవాడూ, నాశరహితుడూ అయిన చంద్రశేఖరుడిని భక్తిశ్రద్దలతో ఆశ్రయించి అశ్వత్తామ నాశనంలేని 
మహాపరా[క్రమసంపత్తిని పొంది అధికు డవటంచేత ఆ రీతిగా పగసాధించాడు. 


చ. శివుడు ప్రసన్ను(డైన నజచేయునె యెవ్వరికైన? రాజపుం 
గవ! యమరత్వమైన, బలఘస్మరు గెల్వంగ నోపునట్టి ద 
ర్ప విభవమైన నిచ్చు; బరిపంథు లనేకుల నొక్కరుండు బా 
హువిలసనంబు ఘోరముగ నోర్వ(గ జాలుట యీగి చోద్యమే? 108 


ప్రతిపదార్థం: రాజపుంగవ!= రాజోత్తమా! ధర్మరాజా!; శివుడు; ప్రసన్ను(డు+ఐనన్‌= (ప్రసన్నుడైతే; ఎవ్వరికిన్‌+ఐనన్‌= 
ఎవరికైనా; అజు= కొరత; చేయునె?= చేస్తాడా?; అమరత్వము+ఐనన్‌= దేవత్వాన్రైనా; బల ఘస్మరున్‌= బలాసురుడిని 
చంపినవాడిని - ఇంద్రుడిని; గెల్వంగన్‌+ఓపు+అట్టి= గెలవగల; దర్ప విభవము+ఐనన్‌= పరాక్రమ సంపదనైనా; ఇచ్చున్‌; 
పరిపంథులు+అనేకులన్‌= శత్రువులను; పెక్కుమందిని; ఒక్కరుండున్‌= ఒక్కడూ; బాహు విలసనంబు= భుజ(క్రీడ; ఘోరముగన్‌= 
భయంకరంగా; ఓర్వంగన్‌+చాలుట= ఓడించే సామర్ధ్యాన్ని; ఈగి= ఇవ్వటం; చోద్యమే?= వింతా? 


తాత్పర్యం: రాజోత్తమా! ధర్మరాజా! శివుడు ప్రసన్నుడైతే, ఎవరికైనా కొరతచేస్తాడా? దివ్యత్వాన్నైనా ఇస్తాడు. 
ఇంద్రుడిని గెలవగల పరాక్రమ సంపదనైనా ఇస్తాడు. అట్లాంటప్పుడు శత్రువు లనేకులను ఒక్కడూ భుజబల క్రీడను, 
భయంకరంగా ఓడించే సామర్ధ్యాన్ని ఇవ్వటం ఏమి వింత? 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి, అమరత్వాన్ని, ఇండద్రుడినీ ఓర్చే సామర్థ్యాన్నీ ఇచ్చేటప్పుడు, అనేక శత్రువులను ఒక్కడూ ఓడించే 
సామర్ధ్యాన్ని ఇవ్వటంమాట చెప్పాలా? అని కైముత్యంచేత అర్థసంసిద్ది జరుగుతోంది కాబట్టి కావ్యార్థాపత్త్యలంకారం. 


ఉ. తెల్లమి గాంగ నేను శివదేవు నెటుంగుదు; భూతసంచయం 

బెల్ల జనింప, నిల్వంగ, లయింపంగ6 జేయు నతండె; యవ్విభుం 

డుల్లమునం దలంప భువనోత్మరవిశ్వవిధానయుక్తి వ 

ర్తిల్లుచునుండు; భక్తికి విధేయు6 దమేయుండు కౌరవేశ్వరా! 109 
ప్రతిపదార్థం: కౌరవ+-ఈశ్వరా!= కురురాజా! ధర్మరాజా!; నేను; శివదేవున్‌= భగవంతుడైన శివుడిని; తెల్లమి+కాంగన్‌= 
స్పష్టంగా; ఎఖుంగుదున్‌; అతండు+ఎ= అతడే; భూత సంచయంబు+ఎల్లన్‌= (ప్రాణి సమూహమంతా; జనింపన్‌= పుట్టేటట్టూ; 
నిల్వంగన్‌= నిలిచేటట్టూ; లయింపంగన్‌= నశించేటట్టూ; చేయున్‌; ఆ+విభుండు= ఆ స్వామి; ఉల్లమునన్‌= మనస్సులో; 
తలంపన్‌= అనుకుంటే; భువన+ఉత్కర విశ్వ విధాన యుక్తి= లోక సమూహంయొక్క సకల సృష్టి వ్యవహారమూ; వర్తిల్లుచున్‌+ 
ఉండున్‌= (ప్రవర్తిల్లుతూ ఉంటుంది; (అతడు); భక్తికిన్‌; విధేయు(డు= వశపడేవాడు; అమేయు(డు= మితియిడదగనివాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! నేను భగవంతుడైన శివుడిని బాగా ఎరుగుదును. అతడే ప్రాణి సమూహం అంతా 
పుట్టేటట్టూ, నిలిచేటట్టూ నశించేటట్లూ చేస్తాడు. ఆ స్వామి మనస్సులో అనుకొంటే లోక సమూహపు సర్వసృష్టి 
వ్యవహారమూ జరుగుతూ ఉంటుంది. అతడు భక్తికి లొంగేవాడు. ఇంతటివాడని చెప్పటానికి శక్యం కానివాడు. 
వ.  అమ్మహాదేవుని దివ్యలీలలు సెప్పెద నాకర్ణింపుము. 110 


ప్రతిపదార్థం: ఆ+మహాదేవుని= ఆ పరమేశ్వరుడి; దివ్యలీలలు= మానవాతీతమైన లీలలు; చెప్పెదన్‌; ఆకర్షింపుము= విను. 


తాత్పర్యం: ఆ పరమేశ్వరుడి మానవాతీతలీలలు చెపుతాను వినుము. 


సీ. భూతసంచయ సృష్టి బుద్ది. దలంచి య । ప్పరమేశుం గానంగ బ్రహ్మ యరిగి 
తనదు మనోవృత్తి దగ నెటింగించిన, | నమ్మహాత్ముండు తదభిమతంబు 
గావింప( బూని తపోవిభవం బేమి । పనులకు నైనను బ్రథమసాధ 
నంబని యూహించి, యంబుసమర్పిత । నిజమూర్తియై, తపోనిష్ట నుండె; 


తే. నా విరించియు నద్దేవదేవు రాక | బహుసహస్రవర్షంబులు వార్షియుండి, 
నిజతపఃప్రభావంబున నిపుణచిత్తు । దక్షుండనువాని సృజియించె; ధరణినాథ! 111 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా! - ధర్మరాజా!; (బ్రహ్మ; భూతసంచయ సృష్టిన్‌= (ప్రాణి సమూహపు సృష్టిని; బుద్దిన్‌= 
మనస్సులో; తలంచి= కోరి; ఆ+పరమేశున్‌= ఆ పరమేశ్వరుడిని; కానంగన్‌= చూడటానికి; అరిగి= వెళ్ళి; తనదు 
మనస్‌(:)+వృత్తిన్‌= తన మనోభిప్రాయాన్ని; తగన్‌= ఒప్పేటట్టు; ఎజింగించినన్‌= తెలుపగా; ఆ+మహాత్ముండు= ఆ 
మహానుభావుడు; తద్‌+అభిమతంబు= ఆ (బ్రహ్మతలపు; కావింపన్‌+పూని= చేయబూని; ఏమి పనులకున్‌+ఐనన్‌= ఏ 
పనులకైనా; తపస్‌(:)+విభవంబు= తపస్సంపద; ప్రథమ సాధనంబు= మొదటిసాధనం; అని; ఊహించి= తలచి; అంబు 
సమర్సిత నిజమూర్తి+ఐ= నీళ్ళలో ఉంచబడిన తన ఆకారం గలవాడై; తపస్‌(ఐ+నిష్టన్‌= తపోనియమంతో; ఉండెన్‌; ఆ 
విరించియున్‌= ఆ బ్రహ్మయు; ఆ+దేవదేవురాకన్‌= ఆ దేవదేవుడి రాకను; బహు సహ(స్ర వర్షంబులు= పెక్కువేలేండ్డు; వార్చి+ 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 515 


ఉండి= కనిపెట్టుకొని ఉండి; నిజ తపన్‌(1)+(ప్రభావంబునన్‌= తనదైన తపోమహిమచేత నిపుణ చిత్తున్‌= నేర్పుగల 
మనస్సుగలవాడిని; దక్షుండు+అను వానిన్‌= దక్షుడనే వాడిని; సృజియించెన్‌= పుట్టించాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రహ్మ ప్రాణి సమూహాన్ని సృజించాలనే తలంపుతో ఆ పరమేశ్వరుడిని చూడటానికి వెళ్ళి 
తన మనోభిప్రాయం ఒప్పుగా చెప్పగా, ఆ మహానుభావుడు అతడి ఉద్దేశం నెరవేరాలని, ఏ పనులకైనా తపస్సంపద 
మొదటి సాధనం గదా అని తలచి, నీళ్ళలో నిలబడి తపస్సు చేయసాగాడు. బ్రహ్మ ఆ దేవదేవుడు వస్తాడు గదా! 
అని పెక్కు వేలేండ్డు కనిపెట్టుకొని ఉండి, తన తపోమహిమ చేత నేర్పరి అయిన దక్షుడనే వాడిని పుట్టించాడు. 


వ. ఇట్లు సృజియించి యవ్విరించి యతని నాలోకించి 'ప్రజల సృజియింపు' మని పంచిన, నతండు “పెద్దవా 
రొండ్లు లేరై రేనియు సృజియించెద' ననిన, నప్పరమేష్టి 'పరమేశ్వరుండు జలనిమగ్నుండై యున్నవా(; డేను 
నిన్ను నియోగించెద; నింక సృజియించుపెద్ద లెవ్వరును లేరు. సృజియింతువు గాకి యనవుడు 
నమ్మహాత్ముండు దేవాసురమనుష్యతిర్యగాత్మకభూతంబుల సృజియించిన, నాంకొని యవి దక్షప్రజాపతి 
భక్షింపం గవిసిన. 112 

ప్రతిపదార్థం: ఇట్టు; సృజియించి= పుట్టించి; ఆ+విరించి= ఆ (బ్రహ్మ; అతనిన్‌= ఆ దక్షుడిని; ఆలోకించి= చూచి; (ప్రజలన్‌; 
సృబియింపుము= పుట్టించుము; అని; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అతండు; పెద్దవారు; ఒండ్లు= ఇతరులు; లేరు+ఐరి+ఏనియున్‌= 
లేకపోయినట్లయితే; సృజియించెదన్‌= సృష్టిస్తాను; అనన్‌; ఆ+పరమేష్థి= ఆ (బ్రహ్మ; పరమేశ్వరుండు; జల నిమగ్నుండు+ఐ= 
నీటిలో మునిగినవాడై; ఉన్నవాండు; ఏను; నిన్నున్‌; నియోగించెదన్‌= నియమిస్తాను; ఇంకన్‌; సృజియించు పెద్దలు+ఎవ్వరును= 
సృష్టించే పెద్దలెవరూ; లేరు; సృజియింతువు+కాక= పుట్టించుము; అనవుడున్‌= అనగానే; ఆ+మహాత్ముండు; దేవ+అసుర 
మనుష్య తిర్యక్‌+ఆత్మక భూతంబులన్‌= దేవతలు; రాక్షసులు; మనుష్యులు; పశుపక్ష్యాదులు అనే ప్రాణులను; సృజియించినన్‌= 
పుట్టించగా; అవి; ఆంకొని= ఆకలిగొన్నవై; దక్షప్రజాపతిన్‌= దక్షుడనే బ్రహ్మను; భక్షింపన్‌= తినటానికి; కవిసినన్‌= మీదపడగా. 
తాత్పర్యం: ఇట్లా సృష్టించి ఆ బ్రహ్మ అతడిని చూచి, “ప్రజలను సృజించుము” అని ఆజ్ఞాపిస్తే, అతడు పెద్దవాళ్ళు 
ఇతరులు లేకపోతే స్పృజిస్తాను' అన్నాడు. బ్రహ్మ “పరమేశ్వరుడు నీళ్ళలో మునిగి ఉన్నాడు. నేను నిన్ను నియోగిస్తాను. 
ఇంక సృజించే పెద్దలెవ్వరూ లేరు అందుచేత నీవు సృబించుము.' అనగానే ఆ మహానుభావుడైన దక్షుడు దేవతలు, 
రాక్షసులు, మనుష్యులు, పశుపక్ష్యాదులు ఐన ప్రాణులను సృజించాడు, అంత అవి ఆకలిగొని దక్షప్రజాపతిని 
భక్షించటానికి మీదపడగా. 


ఆ. అతండు బ్రహ్మపాలి కతిరయంబున( బాటి | 'భూతతతులు నన్ను. బొదువకుండ 

నాంగవలయు; వాని కాహారములు గల్సి । తములు సేయవలయు. దగ మహాత్మ! 113 
ప్రతిపదార్థం: అతండు= ఆ దక్షప్రజాపతి; (బ్రహ్మ పాలికిన్‌= (బ్రహ్మ దగ్గరకు; అతి రయంబునన్‌= మిక్కిలి వేగంతో; పాటి= 
పరుగెత్తి; మహాత్మ!= మహానుభావా! భూత తతులు= ప్రాణులు సమూహాలు; నన్నున్‌; పొదువక+ఉండన్‌= చుట్టుముట్టకుండా; 
ఆంగవలయున్‌= ఆపాలి; వానికిన్‌= ఆ భూతాలకు; తగన్‌= తగినట్టు; ఆహారములు; కల్పితములు+చేయవలయున్‌= 
కల్పించాలి. 


తాత్పర్యం: అతడు బ్రహ్మ దగ్గరకు వేగంగా పరుగెత్తి 'మహాత్మా! ప్రాణికోట్టు నన్ను చుట్టుముట్టకుండా ఆపాలి. 
వాటికి తగినట్టుగా ఆహారాలు కల్పించాలి. 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని యా జగత్మర్త యోషధులును ఫలమూలాదిభక్ష్యసంపదుపకారంబులుగా వృక్షలతాగుల్మంబులను 
గల్పించి, యా భూతంబులకు వాని నాహారంబులుగా సమర్పించి, మటియును బలిష్టభూతంబులకు దుర్దల 
భూతంబులు భక్ష్యంబగుం గాక యనియు నాదేశించె; నంత నా భూతంబులు ప్రీతంబులై చని తత్రృకారంబున 
వృద్దినొంది సంతానరూపంబున సమృద్దంబు లగుచునుందె(; బెద్దకాలంబునకు బాలేందుధరుండు 
జలంఘులు వెడలివచ్చి భూతకోట్ల నాలోకించి కోపించి నిజలింగంబుం బుచ్చి నేలనిడినం గని యా 
నీరజాసనుండు భవునిం బ్రశమనవాక్యంబుల ననునయించుచు( జేరనరిగి 'లింగంబు నిట్లేల చేసి?” 
తనుటయు నద్దేవుండు. 114 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ జగత్‌+కర్త= ఆ (బ్రహ్మ; ఓషధులను; ఫలమూల+ఆది భక్ష్య సంపద్‌+ఉపకారంబులు+కాన్‌= 
పళ్ళు, వేళ్ళు మొదలైన భక్ష్య సంపదకు సాధనాలుగా; వృక్షలతా గుల్మంబులను= చెట్టు, తీగలు, పాదలు; కల్పించి= సృష్టించి; 
ఆ భూతంబులకున్‌= ఆ (ప్రాణులకు; వానిన్‌; ఆహారంబులు+కాన్‌; సమర్పించి= ఇచ్చి; మజీయును; బలిష్ట భూతంబులకున్‌= 
బలవత్తమ(ప్రాణులకు; దుర్చల భూతంబులు= బలహీనాలైన ప్రాణులు; భక్ష్యంబు+అగున్‌+కాక= ఆహారం అవుతాయి కాక; 
అనియున్‌; ఆదేశించెన్‌= ఆజ్ఞాపించాడు; అంతన్‌; ఆ భూతంబులు; ప్రీతంబులు+ఐ= సంతోషించినవయి; చని= వెళ్ళి; 
తద్‌+(ప్రకారంబునన్‌= ఆ విధంగా; వృద్దిన్‌+ఒంది= పెరిగి; సంతాన రూపంబునన్‌= సంతతి రూపంగా; సమృద్దంబులు+అగుచున్‌+ 
ఉండెన్‌= బాగా వృద్ది పొందుతున్నాయి; పెద్ద కాలంబునకున్‌= చాలా కాలానికి; బాల+ఇందుధరుండు= చంద్రకళను 
తాల్చినవాడు - శివుడు; జలంబులు వెడలి వచ్చి= నీళ్ళలో నుండి వెలికివచ్చి; భూతకోట్టన్‌= (ప్రాణుల సమూహాలను; 
ఆలోకించి= చూచి; కోపించి; నిజలింగంబున్‌+పుచ్చి= తనదైన లింగాన్ని తీసి; నేలన్‌+ఇడినన్‌= నేలమీద పెట్టగా; కని; ఆ 
నీరజ+ఆననుండు= ఆ పద్మాసనుడు-బహ్మ; భవునిన్‌= శివుడిని; ప్రశమన వాక్యంబులన్‌= శాంత వచనాలతో; 
అనునయించుచున్‌= (బ్రతిమాలుతూ; చేరన్‌+అరిగి= దగ్గరకు వెళ్ళి; లింగంబున్‌; ఇట్టు; ఏల చేసితి(వి)?; అనుటయున్‌; 
ఆ+దేవుండు= ఆ శివుడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని, ఆ సృష్టికర్త ఓషధులను, ఫలమూలాలూ మొదలైన భక్ష్య సంపదకు సాధనాలైన 
చెట్లనూ, తీగలనూ, పొదలనూ సృష్టించి ఆ ప్రాణులకు వాటిని ఆహారంగా సమర్పించి, ఇంకా, మిక్కిలి బలంగల 
ప్రాణులకు బలహీనాలైన ప్రాణులు భక్ష్యం అవుతాయని కూడా ఆదేశించాడు. అంత ఆ భూతాలు సంతోషించి, 
పోయి ఆ విధంగా వృద్దినొంది సంతతి రూపంలో పెరుగుతున్నాయి. చాలాకాలం తరువాత శివుడు నీళ్ళలో నుండి 
వెలుపలకు వచ్చి ప్రాణికోట్లను చూచి కోపించి తన లింగాన్ని పెరికి నేలమీదపెట్టాడు. అది చూచి బ్రహ్మ శివుడిని 
శాంత వచనాలతో (బ్రతిమాలుతూ దగ్గరకు వెళ్ళి “లింగాన్ని ఇట్టా ఎందుకు చేశా? వని అడిగాడు. ఆ దేవుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క, 'భూతంబుల సృజియించుట । కై తోయములందు ముని(గి యత్యుగ్ర తపః 
స్పీతు(డనై వచ్చితి నొరు । చేత సృజనమగుట నిట్లు సేసితి దీనిన్‌.” 115 


ప్రతిపదార్థం: భూతంబులన్‌= ప్రాణులను; సృజియించుటకై= పుట్టించటంకోసం; తోయములందున్‌= నీళ్ళలో; మునిగి; 
అత్యుగ్రతపఃస్ఫీతు(డన్‌+ఐ= (అతి+ఉ(గ్ర)+తపస్‌+స్పీతు(డన్‌+ఐ= మిక్కిలి భయంకరమైన తపస్సుచేత అధికుడినయి; వచ్చితిన్‌; 
ఒరుచేతన్‌= ఇతరుడిచేత; సృజనము+అగుటన్‌= సృష్టి జరగటం చేత; దీనిన్‌= ఈ లింగాన్ని; ఇట్టు చేసితిన్‌= ఈ విధంగా 
చేశాను. 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 517 


తాత్సర్యం: ప్రాణులను పుట్టించటంకొరకు నీళ్ళలో మునిగి మిక్కిలి ఘోరమైన తపస్సుచేసి అధికుడినయి వచ్చాను. 
ఇంకొకడిచేత సృష్టి జరిగిపోవటం వలన ఈ లింగాన్ని ఇట్టా చేశాను.” 


వ. “'భూతంబుల సృజియించుటకుం గాక లింగంబు దన కేల” యని పలికి సంరంభవిజృంభితుం డగుచు 
మాల్యవంతంబునకు( జని మహాతపంబు సేయుచుండ. 116 


ప్రతిపదార్థం: భూతంబులన్‌; సృబియించుటకున్‌+కాక= పుట్టించటానికి కాకపోతే; లింగంబు; తనకున్‌+ఏల= నాకెందుకు?; 
అని; పలికి; సంరంభ విజృంభితుండు+అగుచున్‌= కోపంతో విజృంభిస్తూ; మాల్యవంతంబునకున్‌; చని; మహా+తపంబు+ 
చేయుచున్‌+ఉండన్‌= గొప్ప తపస్సు చేస్తూండగా. 


తాత్సర్యం: 'భూతాలను సృష్టించటానికి కాకపోతే లింగం నా కెందుకు?” అని పలికి కోపంతో విజృంభిస్తూ 
మాల్యవంతమనే పర్వతం దగ్గరకు వెళ్ళి తపస్సు చేస్తూండగా. 
క. ఆ సమయంబున లింగము । భాసురగతి. జూడ నొప్పె బ్రహ్మాదులకుం; 

జేసిరి పూజలు వారలు । వాసవముఖ్యామరాదివర్గము. దారున్‌. 117 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; (బ్రహ్మాదులకున్‌= బ్రహ్మ మొదలైనవారికి; లింగము; భాసుర గతిన్‌= (ప్రకాశించే 
విధంగా; చూడన్‌+ఒప్పెన్‌= చూడటానికి ఒప్పింది; వారలు; వాసవ ముఖ్య+అమర+ఆది వర్గమున్‌+తారున్‌= ఇంద్రుడు 
మొదలుగా గల దేవతలు మొదలైనవారి సమూహమూ, తామూ; పూజలు చేసిరి= పూజించారు. 


తాత్పర్యం: అప్పుడు లింగం బ్రహ్మ మొదలైనవాళ్ళకు అందంగా కనిపించింది. ఇంద్రుడూ మొదలైన దేవతల 
సమూహమూ తామూ దానికి పూజలు చేశారు. 


వ. అంతం బెద్దకాలంబునకు. 118 


ప్రతిపదార్థం: అంతన్‌= పిమ్మట; పెద్దకాలంబునకున్‌= చాలాకాలం తరువాత. 


తాత్పర్యం: పిమ్మట చాలాకాలం తరువాత. 


రుద్రుడు దేవతలు సేయు యజ్ఞంబు సేరుట (సం. 10-18-1) 


క. సుర లొక్క మహాధ్వర మా । చరింపంగ6 దలంచి ద్రవ్యసంపద మిగులం 
దొరకొల్పి భాగయోగ్యా । మరుల నిరూపించి యతిసమాహితమతులై. 119 
ప్రతిపదార్థం: సురలు= దేవతలు; ఒక్క; మహా+అధ్వరము= గొప్ప యజ్ఞం; ఆచరింపంగన్‌+తలంచి= చేయగోరి; (ద్రవ్య 
థ Sy 


సంపదన్‌= వస్తుసంపదను; మిగులన్‌= ఎక్కువగా; దొరకల్సి= సిద్ధంచేసి; భాగ యోగ్య+అమరులన్‌= భాగానికి అర్హులైన 
దేవతలను; నిరూపించి= నిర్ణయించి; అతి సమాహిత మతులు+ఐ= మిక్కిలి ఏకా(గతగల మనస్సులుగలవారై. 


తాత్సర్యం: దేవతలు ఒక మహాయజ్ఞం చేయగోరి దానికి కావలసిన వస్తుసంపదను అధికంగా సమకూర్చికొని 
యజ్ఞభాగానికి అర్హులైన దేవతలను నిర్లయించి, మిక్కిలి ఏకాగ్రతగల మనస్సులు కలవారై. 
ల P= (a) ధమ 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. తొడంగి యనుష్టానప్రపంచప్రవర్తకు లగుచుండిరి గాని రుద్రుని మహానుభావం బెటుంగమింజేసి 
యయ్యోగమూర్తికి భాగకల్పనం బొనర్పరైరి; దాని నెటింగి. 120 


ప్రతిపదార్థం: తొడంగి= ప్రారంభించి; అనుష్టాన ప్రపంచ(ప్రవర్తకులు= ఆచరణ విస్తారాన్ని జరిపించేవారు; అగుచున్‌+ఉండిరి= 
అవుతున్నారు; కాని; రుద్రుని= శివుడియొక్క; మహానుభావంబు= గొప్పతనం; ఎణుంగమిన్‌+చేసి= ఎరుగకపోవటంచేత; 
ఆ+యోగ మూర్తికిన్‌= ఆ ధ్యానస్వరూపుడికి - శివుడికి; భాగ కల్పనంబు= యజ్ఞభాగం కల్పించటం; ఒనర్చరైరి= చేయలేదు; 
దానిన్‌; ఎజీంగి. 


తాత్పర్యం: ప్రారంభించి అనుష్టానం విస్తారంగా జరిపిస్తున్నారు కాని రుద్రుడి గొప్పతనం ఎరుగకపోవటంచేత ఆ 
యోగస్వరూపుడికి భాగం కల్పించలేదు. అది తెలిసి. 


సీ, అతుల తపోమయం బయి యద్దుతావహం । బయిన దైర్హ్యంబున నతిశయిల్లి 
బాలార్మసన్నిభప్రభ( దేజరిల్లెడు । నట్లుగా నొక్క శరాసనంబు 
సృజియించి దానికి శింజినీ ప్రముఖంబు । లగు నంగకములు యజ్ఞాంగకల్పి 
తములు గావించి యుద్దామకోపానల । జ్వాలలు సాకారలీల నిగుడ( 


ఆ. గేలియం దమర్చి కృత్తివాసు(డు సుర । శ్రేణిక్రతువు నియతి జేయునెడకు 
నరుగుదెంచె సత్వరాభీల హేలా వి । కాసభాసి యగుచు€ గౌరవేంద్ర! 121 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= కౌరవులలో (శ్రేష్టుడా! - ధర్మరాజా!; అతుల తపస్‌(:)+మయంబు+అయి= సాటిలేని వేడిమితో 
నిండినదై; అద్భుత+ఆవహంబు+అయిన= ఆశ్చర్యకరమైన; దైర్భ్యంబునన్‌= పొడవుతో; అతిశయిల్లి= మించి; బాల+అర్క 
సన్నిభ ప్రభన్‌= బాలసూర్యుడితో సమానమైన కాంతితో; తేజరిల్లెడు+అట్టు+కాన్‌= (ప్రకాశించేటట్టు; ఒక్క శరాసనంబున్‌= 
ఒక ధనుస్సును; సృజియించి= పుట్టించి; దానికిన్‌; శింజినీ ప్రముఖంబులు+అగు+అంగకములు= నారి మొదలైన అంగాలు; 
యజ్ఞ+అంగ కల్పితములు= యజ్ఞ సాధనాలచే కల్పించబడినవి; కావించి= చేసి; ఉద్దామ కోప+అనల జ్వాలలు= భయంకర 
కోపాన్ని శిఖలు; స+ఆకార లీలన్‌= మూర్తీభవించినట్టు; నిగుడన్‌= వ్యాపించగా; కేలియందున్‌= చేతిలో; అమర్చి= ధరించి; 
కృత్తివాసుండు= శివుడు (చర్మం వస్త్రంగా గలవాడు); సుర శ్రేణి= దేవతల సమూహం; (క్రతువున్‌= యజ్ఞం; నియతిన్‌= 
నిష్టతో; చేయు+ఎడకున్‌= చేసే చోటికి; సత్వర+ఆభీల హేలా వికాస భాసి= తొందరతో గూడిన భయంకరమైన ద్వేషంయొక్క 
వికాసంతో (ప్రకాశించేవాడు; అగుచున్‌; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: కురువంశ (శ్రేష్టుడా - ధర్మరాజా! సాటిలేని వేడిమితో నిండినదై, ఆశ్చర్యకరమైన పొడవుతో మించి, 
బాల భాస్కరుడి తేజస్సుతో సమానమైన తేజస్సుతో ప్రకాశించేటట్టు ఒక విల్లు సృష్టించి, దానికి నారి మొదలైన 
అంగాలు యజ్ఞాంగాలచేత కల్పించి, భయంకరకోపాగ్ని జ్వాలలు మూర్తీభవించినట్టు వ్యాపించగా, చేత ధరించి, 
శివుడు దేవతలసమూహం నిష్టతో యజ్ఞం చేసే చోటికి సత్వరమూ, భయంకరమూ అయిన ద్వేషంతో (ప్రకాశిస్తూ 
వచ్చాడు. 


మ. ధరణీచక్రము దిరిరం దిరిగె; బాతాళంబు ఘూరిలైె; భూ 
లు ణ్‌గో 
ధరముల్‌ పెల్లగిలెన్‌; దిశావలయ ముత్కంపంబు నొందెన్‌; దివా 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 


519 
కర చంద్రాగ్నుల దీప్తి మాసె; సురలోకం బాకులం బయ్యె న 
ప్పరమేశుం డటు తా మరుత్తతుపరిభ్రంశార్థియై వచ్చినన్‌. 122 


ప్రతిపదార్థం: ఆ+పరమేశుండు= ఆ పరమేశ్వరుడు; అటు= ఆ విధంగా; తాన్‌; మరుత్‌+(క్రతు పరిభ్రంశ+అర్జి+ఐ= దేవతల 
యజ్ఞనాశనం కోరినవాడై; వచ్చినన్‌= రాగా; ధరణీచ(క్రము= భూవలయం; దిర్దిరన్‌= గిరగిరా; తిరిగెన్‌; పాతాళంబు; ఘూర్లిల్లైన్‌= 
తిరుగుడు పడింది; భూధరముల్‌ పర్వతాలు; పెల్లగిలెన్‌= పెకలాయి; దిశావలయము= దిజ్మండలం; ఉత్కంపంబున్‌+ఒందెన్‌= 
అధికంగా కంపించాయి; దివాకర చం(ద్ర+అగ్నుల దీప్తి= సూర్యుడి, చంద్రుడి, అగ్నికాంతి; మాసెన్‌= నళించింది; సురలోకంబు= 
దేవతల సమూహం; ఆకులంబు+అయ్యెన్‌= కలతచెందినది. 


తాత్పర్యం: ఆ పరమేశ్వరుడు ఆ విధంగా దేవతల యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి రాగా, భూవలయం గిరగిరా 
తిరిగింది. పాతాళలోకం తిరుగుడుపడింది. పర్వతాలు పెల్లగిల్లాయి. దిగ్యలయం మిక్కిలి కంపించింది. సూర్య 
చంద్రాగ్నులు తేజోవిహీనులయ్యారు. దేవతల సమూహం కలతచెందింది. 


చ. అనిమిష సంఘమెల్లను భయంబున౦. జేష్టలు దక్కి యధ్వరం 

బు నడప నేర్పు లేది కురుభూవర! చిత్రగతప్రకార మ 

య్య; నడరి యేసె నా క్రతువు నీశుండు; డెందము గాండ. బాటిపో 

యె నది మృగంబుచందము వహించి హుతాశనసంయుతంబుగన్‌. 123 
ప్రతిపదార్థం: కురు భూవర!= కురురాజా! ధర్మరాజా!; అనిమిష సంఘము+ఎల్లను= దేవతల సమూహం అంతా; భయంబునన్‌= 
భయంతో; చేష్టలు+తక్కి= నిశ్చేష్టమై; అధ్వరంబున్‌= యజ్ఞాన్ని; నడపన్‌= నడిపించటానికి; నేర్పులు+ఏది= నైపుణ్యం 
కోల్పోయి; చిత్రగత ప్రకారము+అయ్యెన్‌= చిత్తరువులో ఉన్న విధంగా నిశ్చేష్టం అయింది; ఈశుండు; అడరి= విజృంభించి; 
ఆ (క్రతువున్‌= ఆ యజ్ఞాన్ని; ఏసెన్‌= కొట్టాడు; అది= ఆ యజ్ఞం; డెందము+కాండన్‌= హృదయంలో నాటుకోగా; మృగంబు 
చందమున్‌= లేడి విధం; వహించి= పొంది; హుతాశన సంయుతంబుగన్‌= అగ్నితో కూడా; పాటిపోయెన్‌. 


తాత్పర్యం: ధర్మరాజా! దేవతలందరూ భయంతో నిళ్ళేష్టులై యజ్ఞ నిర్వహణానికి కావలసిన నేర్పు కోల్పోయి, 
బొమ్మలవలె అయిపోయారు. ఈశ్వరుడు విజృంభించి ఆ యజ్ఞాన్ని కొట్టాడు. హృదయంలో నాటుకోగా ఆ యజ్ఞం 
లేడి రూపాన అగ్నితో కూడి పారిపోయినది. 


వ. ఇవ్విధంబున యజ్ఞం బపక్రాంతం బగుటయు నిర్ణరులు నిశ్లేతనులై; రందు సవితృ్భని బాహువులును, బూషుని 
దంతంబులును, భగుని లోచనంబులును ద్రిలోచనుండు గోదండాగ్రంబున( దునియను, డొల్లను బగులను 
బొడిచె నప్పుడు దలరి దివిజాలు యజ్ఞాంగబులతోడంగూడ( బలుగడలం బాఅం దొడంగిన. 124 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌; యజ్ఞంబు; అప(క్రాంతులు+అగుటయున్‌= ఆగిపోయినది కాగా; నిర్ణరులు= దేవతలు; 
నిశ్చేతనులు+ఐరి= నిశ్చేష్టులయ్యారు; అందున్‌; సవిత చేతులూ; పూషుని దంతంబులును= పూషుడి పళ్ళూ; భగుని 
లోచనంబులును= భగుడి కళ్ళూ; త్రిలోచనుండు= ముక్కంటి శివుడు; కోదండ+అ(గ్రంబునన్‌= వింటికొనచేత; తునియను= 
ముక్కలయ్యేటట్టూ; డొల్లను= రాలేటట్టూ; పగులను= పగిలేటట్టూ; పొడిచెన్‌; అప్పుడు; దివిజులు= దేవతలు; తలరి= 
కంపించి; యజ్ఞ+అంగంబులతోడన్‌+కూడన్‌= యజ్ఞోపకరణాలతో సహా; పలు+కడలన్‌= నానా దిక్కులకు; పాణిన్‌+తొడంగినన్‌= 
పారిపోవ నారంభించగా. 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా యజ్ఞం ఆగిపోగా దేవతలు నిశ్చేష్టులయ్యారు. వాళ్ళలో సవితృడి చేతులు ముక్కలయ్యే 
టట్టు, పూషుడి పళ్ళు ఊడేటట్టు, భగుడి కళ్ళు పగిలేటట్టు, ముక్కంటి వింటి కొనతో పొడిచాడు. అప్పుడు దేవతలు 
కంపించి యజ్ఞోపకరణాలతోసహా నానాదిక్కులకూ పారిపోవనారంభించగా. 


క ఆ దేవుండు వారందటు । నే దిక్కుల బోవకుండ నెయిది భయం బా 
పాదించుచు నలి నాగ । గోదండము నారి సాంచి గుమురులు గొనంగన్‌. 125 


ప్రతిపదార్థం: ఆ దేవుండు= ఆ శివుడు; వారు+అందటున్‌; ఏ దిక్కులన్‌+పోవక+ఉండన్‌= ఏ దిక్కులకూ వెళ్ళిపోకుండా; 
ఎయిది= వెంటాడి; భయంబు+ఆపాదించుచున్‌= వెరపు పుట్టిస్తూ; కోదండము వారి సాణచి= వింటి త్రాడు లాగి; గుమురులు+ 
కొనంగన్‌= గుంపులు కట్టేటట్టు; నలిన్‌= సమర్థతతో; ఆశాన్‌= ఆపాడు. 


తాత్పర్యం: ఆ దేవుడు వెంటాడి వెరపు పుట్టిస్తూ వింటిత్రాడు లాగి వాళ్ళందరూ ఏ దిక్కులకూ పారిపోకుండా, 
గుంపులు కట్టేటట్టు సమర్థతతో ఆపాడు. 


తే. ఏయ నొల్లక యమరుల నివ్విధమున. । బొదివికొని యీూశ్వరు(డు వార 
లొక్క మొగి 'వింటిగొనయంబు పెక్కు దునియ | లయ్యెడును' యనవుడు నది యట్ల యయ్యె. 126 


ప్రతిపదార్థం: ఏయన్‌+ఒల్లక= కొట్టటానికి ఇష్టపడక; అమరులన్‌= దేవతలను; ఈ+విధమునన్‌; పొదివికొని= ఆ(క్రమించి; 
ఈళశ్వరు(డు; తూలపుచ్చన్‌= అవమానించగా; వారలు= ఆ దేవతలు; ఒక్క మొగిన్‌= ఒక్కుమ్మడిగా; వింటి గొనయంబు= 
వింటి(త్రాడు; పెక్కు+తునియలు+అయ్యెడున్‌+అ= ముక్కలు ముక్కలయిపోవుగాక; అనవుడున్‌= అనగానే; అది= ఆ 
త్రాడు; అట్టు+అ+అయ్యెన్‌= అలాగే అయింది. 


తాత్పర్యం: దేవతలను కొట్టటానికి ఇష్టపడక ఈ విధంగా ఆక్రమించి ఈశ్వరుడు అవమానించగా వాళ్ళందరూ 
ఒక్కపెట్టున 'వింటిత్రాడు ముక్కలు ముక్కలయిపోవుగాకి అని అనగానే అది అట్టాగే అయింది. 


వ. ఆలోన. 127 
తాత్పర్యం: అంతలోనే. 


క _ సుర లా క్రతువుం దారును । శరణం బను పలుకుతోడ( జరణానతులై 
కరుణకు బాత్రము లగుటయు । శరణాగతవత్సలు(డు( బ్రసన్నత6 బొందెన్‌. 128 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; ఆ (క్రతువున్‌= ఆ యజ్ఞమూ; తారును= తామూ; శరణంబు+అను పలుకుతోడన్‌= 
శరణం అనే మాటతో; చరణ+ఆనతులు+ఐ= కాళ్ళమీద పడినవారై; కరుణకున్‌= దయకు; పాత్రములు= తగినవారు; 
అగుటయున్‌= కాగా; శరణ+ఆగత వత్సలు(డు= శరణుకై వచ్చినవాళ్ళపై దయగలవాడు - ఈశ్వరుడు; ప్రసన్నతన్‌+పొందెన్‌= 
అనుగ్రహించాడు. 


తాత్సర్యం: ఆ యజ్ఞమూ, దేవతలూ శరణంటూ కాళ్ళమీద పడి దయతో అర్హులు కాగా, శరణన్నవారిని కాచే 
ఈశ్వరుడు వాళ్ళను అనుగ్రహించాడు. 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 


521 
వ. ఇట్లు ప్రసన్నుందై. 129 
ప్రతిపదార్థం: ఇట్లు; (ప్రసన్నుండు+ఐ= అను(గ్రహించినవాడై. 
తాత్సర్యం: ఈవిధంగా అనుగ్రహించినవాడై. 
తే. ఆత్మకోపంబు పుచ్చి జలాశయమున । వైచి బాలేందుధరుండు దేవతల నాద 
రమున వీక్షించె; నమ్మహోగ్రంపు రోష | మనలరూపమై యిగిరించె నజ్జలముల. 130 


ప్రతిపదార్థం: బాల+ఇందు ధరుండు= చంద్రకళాధరుడు-శివుడు; ఆత్మకోపంబు= తనకోపం; పుచ్చి= తొలగించి; 
జలాశయమునన్‌= సరస్సులో; వైచి= పడవేసి; దేవతలన్‌; ఆదరమునన్‌= దయతో; వీక్షించెన్‌= చూశాడు; ఆ+మహత్‌+ఉ(గ్రము+ 
రోషము= ఆ మిక్కిలి భయంకరమైన కోపం; అనలరూపము+ఐ= అగ్నిరూపం కలదయి; ఆ+జలములన్‌= ఆ నీళ్ళను; 
ఇగిరించెన్‌= ఇంకించింది. 


తాత్సర్యం: శివుడు తన కోపాన్ని తొలగించి సరస్సులో పడవైచి దేవతలను దయతో చూశాడు. ఆ మహాకోపం 
అగ్నిరూపం ధరించి ఆ నీళ్ళను ఇంకించింది. 


వ. ఇత్తెబింగున( గృపాయత్తచిత్తుండై సర్వేశ్వరేశ్వరుండు సవితృనకు(, బూషునకు, భగునకు( గరంబులును, 
దంతబులును, నయనంబులును నొసంగి యజ్ఞం బెప్పటియట్ల ప్రవర్తిల్ల ననుగ్రహార్థభావంబునం బనిచిన. 
131 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; సర్వ+ఈశ్యర+ ఈశ్వరుండు= సర్వప్రభువులకు ప్రభువైనవాడు - పరమేశ్వరుడు; 

కృపా+ఆయత్త చిత్తుండు+ఐ= దయకు వశమైన మనస్సు గలవాడై; సవితృనకున్‌= సవితకు; పూషునకున్‌; భగునకున్‌; 

కరంబులును= చేతులూ; దంతంబులును= పళ్ళూ; నయనంబులును= కళ్ళూ; ఒసంగి= ఇచ్చి; యజ్ఞంబు; ఎప్పటి+అట్టు+అ= 

ఎప్పటిలాగే; ప్రవర్తిల్లన్‌= జరిగేటట్లు; అనుగ్రహ+ఆర్హ భావంబునన్‌= దయవలని ఆర్రతతో; పనిచినన్‌= ఆజ్ఞాపించగా. 
లర (30) Ey 


తాత్సర్యం: ఈ విధంగా పరమేశ్వరుడు దయాధీన మనస్కుడై సవితకు చేతులూ, పూషుడికి పళ్ళూ, భగుడికి 
కళ్ళూ ఇచ్చి యజ్ఞం యథాప్రకారంగా జరిగేటట్టు దయా భావంతో ఆజ్ఞాపించగా. 


క అమరులు భక్తిం గ్రతు భా। గము నప్పరమేశ్వరునకు( గల్పించి; రతం 
డు మనంబున. బ్రీతుండై । సమాహితుండయ్యె; జగము సంతోషించెన్‌. 132 
ప్రతిపదార్థం: అమరులు= దేవతలు; భక్తిన్‌= భక్తితో; ఆ+పరమేశ్వరునకున్‌; (క్రతుభాగమున్‌= యజ్ఞభాగాన్ని; కల్పించిరి= 


ఇచ్చారు; అతండు; మనంబునన్‌= మనస్సులో; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; సమాహితుండు+అయ్యెన్‌= శాంతించాడు; 
జగము; సంతోషించెన్‌. 


తాత్సర్యం: దేవతలు భక్తితో ఆ పరమేశ్వరుడికి యజ్ఞభాగం కల్పించారు. అతడు మనస్సులో సంతోషించి 
శాంతించాడు. లోకం సంతోషించింది. 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టివి యద్దేవదేవుని దివ్యలీల; లతండు కోపించిన భువనంబు లస్వాస్ట్రంబును, బ్రసన్నుండైన సుఖిత్వంబును 
గను; నా భూతనాథుండు గురుసుతునకు సన్నిహితుం డయ్యెం గావున నయ్యోధవరుం డొక్కరుండ 
శిబిరంబు ప్రవేశించి యిత్తెజఖంగు పరాక్రమం బాచరించె గాని యివ్విశేషం బారథికవరుని శక్తి నైనది 
గా; దిది చిత్తంబున నిడం బనిలేదు, భీష్మద్రోణకర్ణ శల్యాదులైన మహావీరులం బోర. బరిమార్ప 
దొరకొనుటకును, దర్వదుర్దములైన ధృతరాష్ట్ర నందనాగ్రేసరులైన దుశ్శాసన దుర్యోధనులం జలంబు నెరయ 
వక్షోరక్తపానంబున, నూరుభంజనంబునం బరిమార్గుటం జేసి ప్రతిజ్ఞాపూరణా చరణశోభనంబు నొంద 
సంభావించుటకును గారణంబైన భవదీయ దైవమానుషయోగంబునకు( బరమానందంబు నొందు” మని 
యిట్లు గోవిందుండు ధర్మనందనునకు నాశ్వాసం బొనరించె నని జనమేజయునకు వైశంపాయనుండు 
సెప్పుటయు. 133 


ప్రతిపదార్థం: ఆ+దేవదేవుని= ఆ పరమేశ్వరుడి; దివ్యలీలలు; అట్టివి= అటువంటివి; అతండు; కోపించినన్‌= కోపిస్తే; భువనం 
బులు= లోకాలు; అస్వాస్థ్యంబును= అనారోగ్యస్టితినీ; ప్రసన్నుండు+అయినన్‌= (ప్రసన్నుడైతే; సుఖిత్వంబును= సౌఖ్యాన్నీ; 
కనున్‌= పొందుతాయి; ఆ భూతనాథుండు= ఆ భూతపతి-శివుడు; గురు సుతునకున్‌= అశ్యత్తామకు; సన్నిహితుండు+అయ్యెన్‌= 
దగ్గరయ్యాడు; కావునన్‌; ఆ+యోధవరుండు= ఆ వీరశ్రేష్టుడు; ఒక్కరుండు+అ= ఒక్కడే; శిబిరంబు; (ప్రవేశించి; ఈ+తెణంగు 
పరా(క్రమంబు= ఈ విధమైన పరాక్రమం; ఆచరించెన్‌= చేశాడు; కాని; ఈ+విశేషంబు; ఆ రథిక వరుని శక్తిన్‌= ఆ రథిక 
శ్రేష్టుడి శక్తిచేత; ఐన+అది కాదు; ఇది; చిత్తంబునన్‌= మనస్సులో; ఇడన్‌+పనిలేదు= పెట్టుకోపనిలేదు; భీష్మ ద్రోణ కర్ల 
శల్య+ఆదులు+ఐన మహావీరులన్‌= భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు మొదలుగా గల మహావీరులను; పోరన్‌= 
యుద్దంలో; పరిమార్చన్‌= చంపటానికి; దొరకొనుటకును= యత్నించటానికీ; దర్ప దుర్రములు+ఐన= అణచరాని అహంకారం 
గలవారైన; ధృతరాష్ట్ర నందన+అగగ్రేసరులు+ఐన= ధార్తర్మాష్టులలో పెద్దవారైన; దుశ్శాసన దుర్యోధనులన్‌; చలంబు= పంతం; 
నెరయన్‌= నిండగా; వక్షన్‌()+రక్తపానంబునన్‌= రొమ్ము నెత్తురు (త్రాగటంచేతా; ఊరు భంజనంబునన్‌= తొడలు 
విరుగగొట్టటంచేతా; పరిమార్భుటన్‌+ చేసి= చంపటంవలన; (ప్రతిజ్ఞా పూరణ+ఆచరణ శోభనంబున్‌= ప్రతిజ్ఞ నెరవేర్చటం అనే 
శుభాన్ని; ఒందన్‌= పొందేటట్టు; సంభావించుటకును= ఆదరించటానికి; కారణంబు+ఐన; భవదీయ దైవ మానుష 
యోగంబునకున్‌= నీదైన దైవమానుషాల కూటమికి; పరమ+ఆనందంబున్‌+ఒందుము+అని= పరమానందంపొందుమని; 
ఇట్టు; గోవిందుండు= కృష్ణుడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; ఆశ్వాసంబు= ఓదార్చు; ఒనరించెన్‌= చేశాడు; అని; 
జనమేజయునకున్‌; వైశంపాయనుండు; చెపుటయున్‌= చెప్పగా. 


తాత్సర్యం: 'ఆ దేవదేవుడైన ఈశ్వరుడి దివ్యలీలలు అటువంటివి. అతడు కోపిస్తే లోకాలు అస్వస్థతనూ, ప్రసన్నుడైతే 
సౌఖ్యాన్నీ పొందుతాయి. ఆ ఈశ్వరుడు అశ్వత్తామకు ప్రసన్నుడయ్యాడు. కాబట్టి ఆ వీరవరు డొక్కడే శిబిరంలోకి 
ప్రవేశించి ఈ విధంగా పరాక్రమించాడు. కాని, ఈ విశేషం ఆ రథికవరుడి శక్తిచేత జరిగింది కాదు. నీవు ఇది 
మనస్సులో పెట్టుకొననక్కరలేదు. భీష్మ ద్రోణ కర్ష శల్యాది మహావీరులను యుద్దంలో చంప యత్నించటానికీ, 
ల (ac) ణు 
అణచరాని అహంకారం గల ధార్తర్మాష్టులలో పెద్దవాళ్ళెన దుళ్ళాసనుడినీ, దుర్యోధనుడినీ పంతం నిండగా, రొమ్ము 
నెత్తురు (త్రాగీ, తొడలు విరగ్గొట్టి ప్రతిజ్ఞ నెరవేరటం అనే శుభాన్ని పొందేటట్టు సంభావించడానికీ కారణమైన నీ 
దైవమానుష సమ్మేళనానికి పరమానందపడుము” అని ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజును ఓదార్చాడు అని 
జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పగా. (తరువాతిదైన స్రీ పర్వ ప్రథమాశ్వాసంలోని మొదటి పద్యంతో అన్వయం). 


సౌప్తికపర్వము - ద్వితీయాశ్వాసము 


523 
ఆశ్వాశాంతము 
స్రగ్ధర. 
సాయంప్రాతర్హుత ప్రజ్వలిత హుతవహస్వైరనిర్థూతజాద్య 
స్పాయచ్చేతః ప్రసాద ప్రసృమరవిమలప్రాఢబోధానుమోదీ! 
మాయావ్యాపారదూరా! మఖతతిహృతినిర్మాణసంపాద్యమానా! 
శ్రేయోరాజత్రిలోకాశ్రిత జనదురితక్షేపలీలావిలాసా! 134 


ప్రతిపదార్థం: సాయం= సాయంకాలమందూ; ప్రాతః= ఉదయసమయమందూ; హుత= హోమం చేయబడి; ప్రజ్వలిత= 
బాగా జ్వలించిన; హుతవహ= అగ్నిచేత; స్వైర= స్వేచ్చగా; నిర్జూత= పోగొట్టబడిన; జాడ్య= జడత్వం గలిగినట్టీ; సృాయత్‌= 
వృద్ధి పొందుతున్న; చేతః+(ప్రసాద= మనోనైర్మల్యమూ; (ప్రసృమర= (ప్రసరించే స్వభావంగల; విమల= నిర్మలమూ; ్రాఢ= 
గొప్పదీ అయిన; బోధ= జ్ఞానాన్ని; అనుమోదీ!= అంగీకరించేవాడా! (ఉభయ సంధ్యలలోనూ చేసే అగ్నిహోత్ర రూపకర్మంచేత 
చిత్తశుద్ది కలిగి స్థిరమైన ఆత్మవిజ్ఞానం కలుగుతుందనీ, అలాంటి విజ్ఞానం పరమేశ్వరుడి తృప్తికి కారణమనీ భావం); మాయా 
వ్యాపార దూరా!= కుటిలమైన ఆచారం గలవారికి దవ్వయినవాడా! (లేదా మాయావ్యాపార మంటే జగతృ్సవృత్తి. అధ్యాత్మ 
విదులకు తప్ప జగద్వ్యాపారమే యథార్థమనీ, గమ్యమనీ అనుకునే మూఢులకు దూరుడని భావం); మఖ= యజ్ఞాలయొక్క; 
తతి= సమూహంయొక్క; హృతి= నిర్మాణంచేత; సంపాద్యమానా!= సంపాదించబడేవాడా!; (హృతినిర్మాణ' శబ్దంచేత త్రేతాగ్ని 
సంబద్దములైన యజ్ఞాలే ప్రధానంగా గ్రాహ్యాలు); శ్రేయః= నిశ్రేయస(ముక్తి) ఫలాన్నిచ్చే జ్ఞానంతో; రాజత్‌= |ప్రకాశిస్తున్నట్టీ; 
త్రిలోక= మూడు లోకాలను; ఆ(శ్రిత= ఆశ్రయించినట్టి; జన= జనులయొక్క; దురిత= పాపాలను; క్లేప= పోగొట్టడం అనే 
పనే; లీలా విలాసా!= కేళీవిలాసంగా గలవాడా!- (హరిహరనాథా! అని ఈ విశేషణాలన్నీ కృతిపతియైన హరిహరనాథుడివి.) 


తాత్సర్యం: హరిహరనాథా! నిష్కామంగా ఉభయ సంధ్యలలోనూ ఆచరించే అగ్నిహోత్రాది వైదిక కర్మలచేత కలిగే 
ఉత్తమజ్ఞానమంటే నీవు మిక్కిలి సంతోషిస్తావు. కుటిల వ్యాపారాలంటే నీకు ఎంతమాత్రమూ ఇష్టం ఉండదు. 
యజ్ఞస్వరూపుడవైన నీవు యజ్ఞ నిర్వహణం చేతనే సంపాదించబడతావు. సర్వలోకాలలోని జ్ఞానుల జ్ఞానాన్ని 
అభినందిస్తూ నీవు వాళ్ళ పాపాల నన్నింటినీ పోగొట్టుతూ మిక్కిలి వినోదిస్తావు. 


క. సురనికరానందకరా! । సురారికాంతావిలాసశోభాపహరా! 

కరుణాసక్తమనస్మా! । సరిద్వరా బర్హిబర్హచారు శిరస్కా! 135 
ప్రతిపదార్థం: సుర నికర+ఆనందకరా!= దేవతల సమూహానికి ఆనందాన్ని సమకూర్చేవాడా!; సుర+అరి= దేవతల శత్రువులైన 
రాక్షసులయొక్క; కాంతా= భార్యలయొక్క; విలాస= విలాసాలనూ; శోభా= శోభనూ; అపహరా!= అపహరించేవాడా!; (రాక్షసులను 
చంపేవాడా అని భావం); కరుణా+ఆసక్త మనస్కా!= దయతో గూడిన చిత్తం గలవాడా!; సరిత్‌+వర= నదీ (శ్రేష్టమైన 
గంగచేతనూ; (హరరూపంలో); బర్జి= నెమలియొక్క; బర్హ= పింఛం చేతనూ (హరిరూపంలో); చారు= మనోహరమైన; 
శిరస్కా!= శిరస్సుగలవాడా! 


తాత్సర్యం: దేవతల సమూహానికి ఆనందాన్ని సమకూర్చేవాడా! రాక్షసుల భార్యల విలాసాలనూ, శోభనూ హరించేవాడా! 
(రాక్షసులను సంహరించేవాడా), దీనులయందు దయగలవాడా! హరరూపంతో నదీ(శ్రేష్టమైన గంగనూ, హరిరూపంలో 
నెమలి ఫింఛాన్నీ ధరించిన అందమైన శిరస్సు కలవాడా! హరిహరనాథా! 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాలిని. 

అకలుష హృదయాభివ్యక్త! సర్వోపయుక్తా! 

సకలనిగమవేద్యా! స్వాస్ట్రవిద్యోపపాద్యా! 

ప్రకృతివికృతిభావప్రాప్త సాంఖ్య ప్రదీప్తా! 

సుకృతమయ విలాసా! సుస్టిరానందభాసా! 136 
ప్రతిపదార్థం: అకలుష హృదయ+అభివ్యక్త!= నిర్మలమైన చిత్తమునందే సుస్పష్టంగా గోచరించేవాడా! మాలిన్యరహితమైన 
దర్పణంతో ప్రతిబింబంలాగా నిర్మల చిత్తంలో పరమేశ్వరుడు సుస్పష్టంగా గోచరిస్తాడని భావం; సర్వ+ఉపయుక్తా!= విశ్వానికంతకూ 
ఉపకరించేవాడా! ధర్మ సంస్థాపనం ద్వారా పరమేశ్వరుడు సర్వలోకాలకీ ఉపకరిస్తాడని భావం; సకల నిగమ వేద్యా!= సమస్త 
శుతులచే తెలియదగినవాడా!; స్వాస్థ్య విద్యా+ఉపపాద్యా!= స్వస్థ భావాన్ని తెలిపే విద్యలచేత తెలియదగినవాడా!; స్వ= తాను 
అంటే ఆత్మ; స్వస్థ అంటే ఆత్మనిష్టుడని భావం. పరమేశ్వరుడు ఆత్మస్వరూపుడవటం వలన స్వాస్థ్య విద్యోపపాద్యుడని 
భావం; (ప్రకృతి వికృతి భావ= (ప్రకృతి వికృతి భావంచేత అంటే కార్యకారణభావం చేత, ప్రొప్త= పొందబడిన; సాంఖ్య= సాంఖ్య 
దర్శన ్రతిపాదకమైన జ్ఞానంచేత; ప్రదీప్తా!= మిక్కిలి (ప్రకాశించేవాడా!; సుకృతమయ విలాసా!= పుణ్యరూపమైన విలాసం 
గలవాడా! (పరమేశ్వరుడి విశ్వసృష్ట్యాదిక విలాసజ్ఞానం పుణ్యహేతువవటంచేత పరమేశ్వరుడు సుకృతమయ విలాసుడని భావం); 
సుస్థిర+ఆనంద భాసా!= శాశ్యతానందం చేత ప్రకాశించేవాడా!; (ఇతరములైన ఇం(ద్రియసుఖాదులన్నీ కార్యరూపాలు అవటంచేత 
అవి నశ్వరాలు. పారమేశ్వర స్వరూపానందం కారణ స్వరూపం కాబట్టి, అది సుస్టిరమని భావం). 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీవు నిర్మల హృదయాలలోనే గోచరిస్తావు. ధర్మసంస్థాపనం చేస్తూ విశ్యానికంతకూ 
ఉపకరిస్తావు. అధ్యాత్మ విద్యా ప్రతిపాదకాలైన వేదాలే నీ స్వరూపాన్ని తెలుపుతాయి. ప్రకృతి పురుషరూప తత్తాల 
ద్యారా విశ్వ స్వరూపాన్ని బోధించే సాంఖ్య మతంలో నీవే వెలుగొందుతున్నావు. నీ విలాసరూపమైన విశ్వసృష్టి స్థితి 
సంహారాల విచారం చేత జనులకు ఎంతో సుకృతం కలుగుతుంది. నీవు శాశ్య్వతానంద స్వరూపుడవై (ప్రకాశిస్తూ 
ఉంటావు. 
గద్యము. 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధా రాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమహాభారతంబున సౌప్తిక పర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది; శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= శ్రీమంతుడైన ఉభయకవిమి(త్ర బిరుదం కలవాడూ; కొమ్మన+అమాత్య 
పుత్ర= కొమ్మనమంత్రి కుమారుడూ; బుధ+ఆరాధన విరాజి= పండితుల-దేవతల- పూజచే (ప్రకాశించేవాడూ(అయిన); 
తిక్కన సోమయాబి= తిక్కన అనేపేరుగల సోమయాజిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీమహాభారతంబునన్‌= 
శ్రీమహాభారతంలో; సౌప్తిక పర్వంబునందున్‌= సౌప్తికమనే పేరుగల పర్వంలో; ద్వితీయ+ఆశ్యాసము= రెండవ ఆశ్వాసం. 
తాత్సర్యం: ఇది శ్రీమంతుడైన ఉభయకవిమిత్ర బిరుదంకలవాడూ, కొమ్మనమంత్రి కుమారుడూ, పండితుల 
(దేవతల) పూజలచేత ప్రకాశించేవాడూ, అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతంలోని 
సౌప్తికపర్వంలో రెండవ ఆశ్వాసం. 
సౌప్తికపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 
శ్రీమదాంధ్ర మహాభారతంలో సౌప్తికపర్వం ముగిసింది. 


నను నా 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
స్తీపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ సాంగత్య విధాయి వి । కాసోల్లాసిత కటాక్ష! కరుణామయ మూ 
ర్తీ! సారబోధ భరిత । వ్యాసాది మనోనివాస! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్య; సాంగత్య= లాభాన్ని; విధాయి= కలుగజేసేటటువంటి; వికాస+ఉల్లాసిత= వికసనంచేత 
ప్రకాశింపజేయబడిన; కటాక్ష!= (క్రీగంటి చూపుగలస్వామీ! (హరిహరనాథా!); కరుణామయమూర్తీ!= దయాస్వరూపుడా!; సారబోధ= 
విశ్యానికంతా సారభూతమైన జ్ఞానంతో; భరిత= నిండిన; వ్యాసాది మనోనివాస= వ్యాసాదులైన (బ్రహ్మర్షుల మనసులలో 
నివసించేవాడా! హరిహరనాథా! (నీకు నమస్కారం). 


తాత్సర్యం: స్వామీ! హరిహరనాథా! నీ కడగంటి చూపే భక్తులకు ఐశ్వర్యాన్ని కలిగించి సంతోష పరచగలుగుతుంది. 
నీవు దయామయుడివి. మహాజ్ఞానమూర్తులైన వ్యాసమహర్షి మొదలైన వారు సదా నిన్ను తమ హృదయాలలో 
ధ్యానిస్తారు. అట్లాంటి నీకు నమస్కారం. 


విశేషం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు: 
“చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినో౭ ర్జున, 
ఆరో జిజ్లాసు రరార్లీ జానీ చ భరతరభ!” 
= Ey ఇఇ ఇ యె 


“అర్జునా! నన్ను నాలుగు విధాలైన పుణ్యాత్ములు ఆరాధిస్తారు. ఆర్తులు జిజ్ఞాసువులు, అర్జార్డులు, జ్ఞానులు - అని నా భక్తులు 
నాలుగు రీతులుగా ఉన్నారు” అని తాత్పర్యం. 

ఆర్తితో తమ కష్టాన్ని తొలగించుమని కోరేవారు (ద్రౌపది, గజేంద్రుడు మొదలైనవారు), మహాతత్తాన్ని తెలిసికొనాలన్న 
తపనతో - జిజ్ఞాసువులుగా - నా వద్దకు వచ్చేవారు, (ప్రహ్లాదుడు మొదలైన వారు), ధనమో, మరో ప్రయోజనమో కోరుకొని 
వచ్చేవారు (కుచేలుడు ఇట్లా వచ్చినవాడే) - ఉండగా, నాకు ప్రీతిపా(త్రులు, మిక్కిలి శ్రేష్టులు జ్ఞానులు మాత్రమే (శుక, వ్యాస, 
పరాశరాదులు - నారదాదులు - మహాజ్ఞానులు - వీరే జీవన్ముక్తులు) అని శ్రీకృష్ణుడు చెప్పుతున్నాడు. 

వ్యాసాదులు అట్లాంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు. ఇంతవరకు భారతకథలో అంతా లోకవ్యవహారమే. అర్థకామాల 
లంపటంలో ఒకరిపై మరొకరు జరిపిన యుద్దమే అంతటా కనిపించేది. 

యుద్దమైపోయింది. ధర్మరాజులో నిర్వేదం మొదలయింది. ఈ నిర్వేదమే భగవద్గీతలోని అర్జున విషాదం. దాని 
ఫలితమే “జ్ఞాన బోధి. దానినే తిక్కన గారు 'సారబోధి అని ఇక్కడ పిలుస్తున్నారు. 

స్త్రీ పర్వంతో యుద్దషట్కం పూర్తి అవుతుంది. ఇక తక్కినవి శాంతి సప్తకాలు. శాంత్యాది పర్వాలలో ధర్మరాజు 
ఈషణ(త్రయ విముక్తుడై మోక్షార్డుడు కావడానికి సంబంధించిన కథ ఉన్నది. ఈ మోక్షార్హత 'సారబోధి ఉన్నవాడికే 
ఉంటుంది. అందుకే హరిహరనాథ స్తుతిలో వ్యాసాదుల (ప్రసక్తి వచ్చింది. అన్ని పర్వాలలోను తరువాత జ్ఞాన వివేచన ప్రధానం 
కావటం గమనించవచ్చును. 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. దేవా! జనమేజయ జగ । తీవరుండు కుతూహలము మదిన్‌ మొలతేరం 
గా వైశంపాయన వద । నావేశిత దృగ్విలాసుం డై యి ట్లనియెన్‌. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా! (విను); జనమేజయ; జగతీవరుడు= జనమేజయ మహారాజు; మదిన్‌= మనసులో; 
కుతూహలము మొలతేరన్‌= కుతూహలం మొలకెత్తగా; వైశంపాయన= వైశంపాయన మహర్షియొక్క; వదన+ఆవేశిత= 
ముఖంలో చేర్చిన; దృక్‌+విలాసుండై= చూపుల విలాసం కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అడిగాడు. 


తాత్పర్యం: స్వామీ! హరిహరనాథా! తరువాతి కథ వినుము. జనమేజయ మహారాజు ఇంతవరకు విన్న సౌప్తిక పర్వ 
కథాసారాన్ని తలచి తరువాత ఏమి జరిగిందో అన్న కుతూహలంతో వైశంపాయనుడి ముఖంలోకి చూస్తూ ఇట్లా 
అడిగాడు. 


వ. తన సుతుండును సైన్యంబును బాండుసుతులచేత నట్లగుట సంజయువలన విని 'ధృతరాస్తుం డెబ్బంగి 
వర్తించె నశ్వత్థామ కృప కృతవర్మ లా రాత్రి తమ చేసిన పరాక్రమంబు తెజింగు దుర్యోధనున కెటింగించి 
పోయిరని వింటి. బదంపడి కరినగరంబు దెస కరిగి మగిడి రనియు నాకర్ణించితి వార లట యెవ్వలనికిం 
జని రేల మగిడి రశ్వత్థామ కృష్ణద్వైపాయనాశ్రమంబునకుం బోవం దక్కిన యిరువురు నెక్కడ వోయి 
రవ్విధంబున విజయంబు నొందిన ధర్మనందనుం డేమి యాచరించె నంతయుం బరిపాటిం దేటపడం 
జెప్పు మనిన నమ్ముని వరుం డిట్లనియె. 3 


ప్రతిపదార్థం: తన సుతుండును= తన కుమారుడైన దుర్యోధనుడూ; సైన్యంబును= అతని సైన్యమూ; పాండు సుతులచేతన్‌+ 
అట్లగుట= పాండవులచేత ఆ విధంగా నాశనం కావటం; సంజయుని వలన విని= సంజయుడు చెప్పగా విని; ధృతరా(ష్ట్రుండు+ఏ+ 
భంగిన్‌+వర్తించెన్‌?= ధృతరాష్ట్రుడు ఏం చేశాడు?; అశ్వత్హామ, కృప, కృతవర్మలు; ఆ రా(త్రి= ఆ రాత్రి సమయంలో; 
తమచేసిన పరాక్రమంబు తెజంగు= తాము చూపిన పరా(క్రమాన్ని గురించి; దుర్యోధనునకున్‌+ఎటింగించి= దుర్యోధనునికి 
చెప్పి; పోయిరని వింటిన్‌= పోయారని మీరు చెప్పగా విన్నాను; పదంపడి= ఆ తరువాత; కరినగరంబు దెసకున్‌= హస్తినాపురంవైపు; 
అరిగి= వెళ్ళి; మగిడిరనియున్‌= తిరిగి వచ్చారని కూడా; ఆకర్షించితిన్‌= విన్నాను; వారలు+అట= ఆ అశ్వత్భామాదులు అక్కడ; 
ఏ+వలనికిన్‌+చనిరి?= ఏ దిక్కుగా వెళ్ళారు?; ఏల మగిడిరి?= ఎందుకు తిరిగి వచ్చారు?; అశ్వత్భామ;ః కృష్ణద్ర్వైపాయ 
(క బం 
నాశ్రమంబునకున్‌+పోవన్‌= వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళగా; తక్కిన ఇరువురు= కృపుడు, కృతవర్మ; ఎక్కడ+పోయిరి?= 
ఎక్కడికి వెళ్ళారు?; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; విజయంబున్‌+ఒందిన= విజయం పొందిన; ధర్మనందనుండు= ధర్మరాజు; 
ఏమి+ఆచరించెన్‌= ఏం చేశాడు? అంతయున్‌= ఈ విషయాలన్నిటినీ; పరిపాటిన్‌= (క్రమంగా; తేటపడన్‌= వివరంగా; 
చెప్తుమనినన్‌= చెప్పండి అని కోరగా; ఆ మునివరుండు= వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: 'తన కుమారుడు అతడి సైన్యం పాండవులచేత సంపూర్ణంగా నాశనమవటాన్ని గురించి సంజయుడు 
చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఎట్లా భరించాడు? ఏమి చేశాడు? అశ్వత్తామ, కృపాచార్యుడు, కృతవర్మ ఆ రాత్రి తాము 
చేసిన ఉపపాండవ సంహారాది విషయాలను దుర్యోధనుడికి చెప్పారని మీరు చెప్పుగా విన్నాను. వాళ్ళు ముగ్గురూ 
హస్తినానగరంవైపు వెళ్ళి తిరిగి వచ్చారని కూడా విన్నాను. వారు హస్తినలో ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎందుకు తిరిగి 
వచ్చారు? మరి అశ్వత్హామ వ్యాసుడి ఆ(శ్రమానికి వెళ్ళిపోగా కృప, కృతవర్మలు ఎక్కడికి వెళ్ళారు? అంతటి 
మహావిజయాన్ని పొందిన ధర్మరాజు ఏమి చేశాడు? ఈ విషయాలన్నీ వింటూ ఉంటే చాలా కుతూహలం కలుగుతున్నది. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 527 


ఆ తరువాత ఏ మేమి జరిగిందో అన్నీ వివరంగా చెప్పండి" అని జనమేజయుడు కోరగా వైశంపాయన మహర్షి 
ఇట్లా చెప్పటం మొదలుపట్టాడు. 
తరలము 

ధరణినాయక! యట్లు పుత్రశతంబు వైరికులంబుచే 

నిరవశేషత నొందుటన్‌ మహనీయ గౌరవహీనతం 

బొరసి కొమ్మలు దున్మ మోడ్సడు భూరుహంబును బోలె ని 

ర్థర విపద్వికలాత్ము(డై ధృతరాష్తు( డుల్లము వమ్ముగన్‌. 4 
ప్రతిపదార్థం: ధరణినాయక!= ఓ జనమేజయ మహారాజా!; అట్టు= ఆ విధంగా; పుత్రశతంబు= తన నూరుగురు కొడుకులు; 
వైరికులంబుచేన్‌= శత్రువులైన పాండు కుమారులచేత; నిరవశేషతన్‌+ఒందుటన్‌= నిశ్ళేషం కావటం - అందరూ చనిపోవటం 
(వలన); మహనీయ= గొప్పదైన; గౌరవహీనతన్‌= గౌరవం నళించగా; ధృతరాష్ట్రుడు= ధృతరాష్ట్ర మహారాజు; పొరసి= పొంది 
(అతిక్రూరంగా); కొమ్మలు+తున్మన్‌= కొమ్మలు తునిమివేయగా; మోడు+పడు= మోడుగా మారిపోయిన; భూరుహంబునున్‌+ 
పోలెన్‌= చెట్టులాగా; నిర్భర= పరిపూర్ణమైన; విపద్‌+వికల+ఆత్ముండై= ఆపదచేత వికలమైన మనసు కలవాడై; ఉల్లము= 
హృదయం; వమ్ముగన్‌= వ్యర్థం కాగా. 


తాత్సర్యం: 'ఓ రాజా! వినుము. ఆ విధంగా తన నూరుగురు సంతానమూ ఒక్కరూ మిగలకుండా ఆ పాండవులచేతిలో 
నశించటం వలన ఆ ధృతరాష్ట్రుడికి ఉన్న గౌరవమంతా ఒక్కపాటున పడిపోయినట్టయి పోయింది. దగ్గరికి చేరి 
అతి[క్రూరంగా కొమ్మలన్నిటిని తునిమివేస్తే పెద్దచెట్టయినా ఎట్టా మోడువారిపోతుందో అట్టా అయిపోయాడాయన 
పాపం! ఆయనకు భరించరాని దుఃఖం కలిగింది. అది ఎవరూ ఆర్భలేని ఆపద. మనసంతా కకావికలైపోయింది. 
హృదయం శూన్యమైపోయింది. 


విశేషం: అలం: ఉపమ. ఇక్కడి నుండి తిక్కనగారు స్త్రీ పర్వంలో అంతటా చాలా విశేష వృత్తాలను వాడారు. (క్రీ.శ. 13వ 
శతాబ్దంలో భారతాన్ని రాగాత్మకంగా పాడగా (శ్రోతలు విని ఆనందించేవారు. ఆధునిక కాలంలోనే కావ్యాలు మౌనంగా 
చదవటం అలవాటయింది. ఈ వృత్తాలన్నీ వివిధ రీతుల గతులను కలిగినవి. ముఖ్యంగా అన్నిటిలోనూ ఒక గానయోగ్యతాలక్షణం 
కనిపిస్తుంది. తరువాతి కథలో యుద్దభూమిలో కౌరవ వనితలు రకరకాలుగా తమ వారిని గురించి రోదిస్తారు. ఒక్కొక్క 
వ్యక్తిది ఒక్కొక్క అనురాగం. దానికి తగిన రాగం, తానం, లయ, రోదనలోనూ కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ ప్రీ పర్వాన్ని 
ఒకే ఛందస్సులో వ్రాసి ఉంటే చదివి భరించటమూ కష్టమే. తిక్కన శోక వర్లన చేస్తున్న ఆయా సందర్భాలలో జ్ఞాన మీమాంస 
సదసత్కర్మల విచారణ చేయటం ద్వారా కరుణ రసం శాంతానికి అంగభూతంగా ఉండేటట్టు చేశాడు. అందుకే భిన్న 
చృందోరూపాలను (గ్రహించాడని పెద్దలు చెప్పుతారు. 


ఈ పద్యంలో 'తున్మ' - అనే క్రియ ఉంది. తునుమటమంటే మొగ్గను (త్రుంచటం” వంటిది. అజేయ పరాక్రమం 
కల దుర్యోధనాదులను శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు అవలీలగా గెలవగలిగారు. 'తునుము” అనే (క్రియ ఆ లక్షణాన్ని 


సూచిస్తుంది. 


ధృతరాష్ట్రుడిని మోడువారిన చెట్టుతో పోల్చటంలో కూడా ఒక సార్థకత ఉన్నది. ధృతరాష్ట్రుడు కాండం, కొడుకులు, 
బంధువులు కొమ్మలు రెమ్మలు. అవన్నీ తెగిపోగా మిగిలిన మోడు వలె మహారాజు ఉన్నాడు. ఒక నిర్జీవ (ప్రతిమ, 
జీవచ్చవంవలె ఉన్నాడని అర్థం. అందుకే హృదయం శూన్యమైందని చెప్పటం కూడా. 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తరలమునకు (ప్రతిపాదంలోనూ న, భ, ర స, జ, జ, గ అనే గణాలుంటాయి. 1-12 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం ఉన్నది. 


వ. చింతా భరంబున నూరక యున్నం జూచి సంజయుం డతని కిట్లనియె. 5 


ప్రతిపదార్థం: చింతాభరంబునన్‌= చింతాభారంచేత; ఊరక+ఉన్నన్‌= మాటా పలుకూ ఏమీలేకుండా ఉండగా; చూచి; 
సంజయుండు+అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: చింతతో గుండె బరువైపోయింది. ధృతరాష్ట్రుడు మాటా పలుకూ లేకుండా అట్లాగే ఉండిపోయాడు. 
అపుడు సంజయుడు ఆయనతో ఇట్టా అన్నాడు. 


ఆ. “నీకు నితరులట్ల శోకింపందగునె? యె । వ్వరి( దలంచి యింక వనరువాండ 
వీవు? శోకమునకు నెయ్యది తుది? యిది | వలవ దుడుగు వినుము వసుమతీశ! 6 


ప్రతిపదార్థం: వసుమతీశ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; నీకు= నీలాంటి జ్ఞానికి; ఇతరులు+అట్ట= పామర జనులవలె; 
శోకింపన్‌+తగునె?= దుఃఖపడటం తగిన పనేనా! ఎవ్వరిన్‌+తలంచి= (అందరూ పోయాక) ఎవరిని తలచుకొని; ఇంకన్‌= 
ఇంక; ఈవు= నీవు; వనరువాడవు= దుఃఖిస్తావు!; శోకమునకున్‌= బాధకు; తుది+ఏ+అది?= అంతమెక్కడ?; ఇది= ఇట్లా 
శోకించటం; వలవదు= తగదు; ఉడుగు= దుఃఖం వదలిపెట్టు; వినుము= నేను చెప్పబోయే మాటలు వినుము. 


తాత్సర్యం: 'ఓ రాజా! నీవు జ్ఞానవంతుడివి. అయినా పామరుడివలె దుఃఖిస్తున్నావు. ఇది తగిన పనేనా? అందరూ 
పోయారు. ఇక నీవు ఎవరిని గురించి బాధపడతావు? అసలు నీ బాధకు అంతముంటుందా! ఇట్లా శోకించటం 
తగనపని. దుఃఖాన్ని వదలిపెట్టుము. నేను చెప్పేది వినుము. 


విశేషం: ఇక్కడ ధృతరాష్ట్రుడి స్థాయి యుద్దానికి ముందు అర్జునుడి విషాదస్థాయివలె ఉన్నది. అక్కడ చనిపోతారే అని 
అర్జునుడు బాధపడ్డాడు. ఇక్కడ చనిపోయారే అని ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. అందుకే గీతోపదేశం ఈ ఇరుతెగల 
మనుష్యులకూ జరిగింది. కృష్ణుడు చెపుతాడు. 


గతాసూ నగతాసూంశ్చ 
నానుశోచన్తి పణ్చితాః' 
(చనిపోయినవారి గురించి కాని, చనిపోనివారి గురించి కాని పండితులు శోకించరు.) 


అట్లా దుఃఖించటం పామరుల పద్దతి - అని కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందుకే నీవు జ్ఞానివి కనుక 
దుఃఖించవద్దంటూ 


'నత్వం శోచితు మర్హసి (నీవు దుఃఖించటానికి తగిన వాడవు కావు) అని కూడా చెప్పాడు. 


భగవద్గీతను సాంతం విన్న సంజయుడు ఈ మాటను అనటంలో ఎంతో సామంజస్యం ఉన్నది. ఇతరులు- అనే 
మాటకు ఇంత అర్థాన్ని భావించవచ్చును. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 529 


వ. పదునెనిమిది యక్షౌహిణులు సమసె( బితామహ పితృభ్రాతృ్భ పుత్ర పాత్ర సఖి సుహృత్సహాయులుందెగి 
రందు వగపునకుం బనిగాని వారలు గలరే? యేది కొలందిగా వగచె దందటికు నగ్నికార్యంబు నిర్వర్తింపను 
దగిన వారలకుం దిలోదక ప్రదానంబులు సేయను వలయు. బొలిగలనికి వేంచేయు' మనుటయు. 7 


ప్రతిపదార్థం: పదునెనిమిది+అక్షాహిణులు= పద్దెనిమిది అక్షాహిణుల సైన్యమూ; సమసెన్‌= నశించింది; పితామహ= తాతలు; 
పితృ= తండ్రులు; (భ్రాతృ= అన్నదమ్ములు; పుత్ర= కొడుకులు; పౌత్ర= మనుమలు; సఖి= సన్నిహితులు; సుహృద్‌= 
స్నేహితులు; సహాయులున్‌= సదా తోడుగా ఉన్నవారు; తెగిరి= చనిపోయారు; అందున్‌= వారిలో; వగపునకున్‌+పని+కానివారలు= 
దుఃఖించటానికి తగనివాళ్ళు; కలరే?= ఉన్నారా?; ఏది+కొలందిగాన్‌= దేనికోసమని; వగచెదు?= దుఃఖిస్తావు?; అందజకున్‌= 
అందరికీ; అన్నికార్యంబు= దహన సంస్కారం; నిర్వర్తింపను (వలయున్‌)= చేయాలి; తగినవారలకున్‌= సన్నిహిత బంధువర్గానికి; 
తిలోదక ప్రదానంబులు+చేయను వలయున్‌= తిలలు, నీళ్ళు వదలిపెట్టాలి (తర్పణం చేయాలి); పొలి+కలనికిన్‌= యుద్ధభూమికి; 
వేంచేయుము+అనుటయున్‌= బయలుదేరండి అని చెప్పగా. 


తాత్సర్యం: పద్దెనిమిది అక్షాహిణుల సైన్యమంతా నశించింది. తాతలు, తండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, 
మనుమలు, సన్నిహితులు, స్నేహితులు, సదా తోడుగా పనిచేసినవారు - అందరూ చచ్చిపోయారు. వీరిలో 
దుఃఖించటానికి తగనివారెవరు! అందరినీ గురించి శోకించవచ్చును. ఇక దేనికొరకు ఏడుస్తావు! రాజా! ఇక ఏడుస్తూ 
కూర్చొనవద్దు. యుద్దంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారం చేయాలి. సన్నిహిత బంధువర్గానికి తిలోదక 
ప్రదానం చేయాలి. కాబట్టి దయచేసి సకుటుంబంగా యుద్దభూమికి బయలుదేరండి” అని సంజయుడు చెప్పగా. 


విశేషం: చనిపోయిన వారిని ప్రేతలంటారు. ప్రేతకు తొలుత దహన సంస్కారాదికం కావాలి. అది బంధువులు చేయవచ్చును. 
ఇతరులు కూడా చేయవచ్చును. కాని, తిలోదక (ప్రదానం సన్నిహిత బంధువులు మాత్రమే చేస్తారు. దేహ బుణవిముక్తి ఈ 
తిలోదక (ప్రదానానికి అర్థమని సంప్రదాయజ్ఞులు చెప్పుతారు. 

థ Ey 


(ప్రేతకు తిలోదక, వాసోదక(వాసస్‌+ఉదక), పిండోదకాలు మూడూ వరుసగా నీరు, వస్త్రం, అన్నం అవుతాయని 
హైందవ సంప్రదాయం చెపుతున్నది. ఈ తిలోదక (ప్రదానాన్ని ధర్మోదక ప్రదాన మని కూడా హైందవు లంటారు. 
క. విపులార్తిం. గూరి మనుజా । ధిప! యా భూవల్లభుండు ధృతిలేమిం జం 

డపవన పతితంబగు పా । దపంబు చందంబు దో(ప ధరణిం బడియెన్‌. 8 


ప్రతిపదార్థం: మనుజ+అధిప!= ఓ జనమేజయ మహారాజా! (వినుము); ఆ భూవల్లభుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; 
విపుల+ఆర్తిన్‌+కూరి= మిక్కిలి బాధలో కూరుకుపోయి; ధృతిలేమిన్‌= ధైర్యం కోల్పోయి; చండ= భయంకరమైన; పవన= 
గాలిచేత; పతితంబు+అగు= పడిపోయిన; పాదపంబు చందంబు+తోంపన్‌= చెట్టులాగా; ధరణిన్‌+పడియెన్‌= నేలమీద 


పడ్డాడు. 
యి 


తాత్పర్యం: ఓ జనమేజయా! వినుము. ఆ ధృతరాష్టమహారాజు ఆ విధంగా పెద్దశోక సముద్రంలో మునిగిపోయాడు. 
ధైర్యం కోల్పోయాడు. భయంకరమైన గాలి తాకిడికి పడిపోయిన చెట్టువలె నేలమీద కూలిపోయాడు. 


వ. పడియుండి తల దోర్ష్హికొనుచు నిట్లనియె. 9 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పడి+ఉండి= అట్టా కొంత సేపు నేలమీద పడిఉండి; తలన్‌+దోర్చికొనుచున్‌= తల ఇటూ అటూ మోదుకొంటూ; 
ఇట్లనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అట్లా కొంతసేపు పడి ఉండి, పైకి లేచి, తల బాదుకుంటూ ఇలా అన్నాడు. 


వసంత తిలకము 
“హా! పుత్రవర్గ మిటులాఅడి€ బోవ దీప్త | వ్యాపారమేది మది వందుచు దీన వృత్తిం 
బ్రాపించి యన్యులు కృపం బరికింప నిం కే। నోపన్‌ భవం బెడలి యుండగ జీవితోడన్‌. 10 


ప్రతిపదార్థం: హా!= అయ్యో!; పుత్రవర్గము= కుమార సమూహం; ఇటులు= ఈవిధంగా; ఆజిడిన్‌+పోవన్‌= అతిదీనంగా 
చనిపోగా; దీప్త వ్యాపారము= వైభవంతోడి ఉనికిని; ఏది= పోగొట్టుకొని; మదిన్‌= మనసులో; వందుచున్‌= కుంగిపోతూ; 
దీనవృత్తిన్‌= దైన్యంగా (బ్రతకటాన్ని; ప్రాపించి= పొంది; భవంబు= (ప్రాధాన్యం; ఎడలి= పోగొట్టుకొని; అన్యులు= ఇతరులు; 
కృపన్‌+పరికింపన్‌= దయతో నన్ను చూస్తుండగా; ఇంకన్‌= నేను; జీవితోడన్‌= కేవలం (ప్రాణం నిలుపుకొన్న దేహంతో; 
ఉండ(గన్‌+ఓపన్‌= ఉండజాలను. 


తాత్సర్యం: 'అయ్యో! ఎంత దౌర్భాగ్యం వచ్చిపడింది! కొడుకులంతా అతి దీనంగా చనిపోయారు. నా బ్రతుకులోని 
వైభవమంతా నశించిపోయింది. మనసులో నిరంతరం 'క్రుంగిపోతున్నాను. అతి దీనమైన (బ్రతుకు మాత్రమే 
మిగిలింది. ఏ ప్రాధాన్యమూ లేని ఈ ప్రాణంతోటి దేహం మాత్రం ఎందుకు? ఇకపైన ఇతరులు నన్ను దయతో 
జాలితో చూడగా ఇంక నేను ప్రాధాన్యం పోగొట్టుకొని ప్రాణం నిలుపుకొన్న దేహంతో ఉండలేను. 


విశేషం: రాష్రమంతా- దైహికమయిన సంపద; ధృత= ధరించిన వాడని అర్థం చెప్పవచ్చు. నిరంతరం ధృతరాష్ట్రుడు తన 
జీవితాన్ని, తన బాధను, తన కుమారుల జీవితాన్ని, వారి వైభవాన్ని, తన (ప్రాముఖ్యాన్ని మా(త్రమే చూచుకొంటూ (బతికాడని 
అర్థం. అందుకే ఇతరులు తనమీద కృప చూపటాన్ని కూడా సహించలేకపోయాడు. సాధారణంగా మనుష్యుల (బ్రతుకు లింతే. 


వసంతతిలకానికి (ప్రతిపాదంలోనూ త, భ, జ, జ, గ, గ- అనే గణా లుంటాయి, 1-8 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం కలదు. 
క. ఎటికలు విటిగిన గరుడుని । తెజంగున. దేజంబు సెడిన దినకరుగతి నం 

దటు బంధులు దెగి విభవం । బటి వెలవెలంబాజుచునికి యది బ్రదు కగునే! 11 


ప్రతిపదార్థం: ఎజకలు= రెక్కలు; విజీగిన= తెగిన; గరుడుని= తెజుగునన్‌= గురుత్మంతుడిలాగా; తేజంబు= కాంతి; 
చెడిన= పోగొట్టుకున్న; దినకరుగతిన్‌= సూర్యుడిలాగా; అందణు బంధులున్‌= బంధువులంతా; తెగి= చనిపోగా; విభవంబు+అటి= 
వైభవం పోగొట్టుకొని; వెలవెలన్‌+పాణుచున్‌+ఉనికి= వెలవెలపోతూ ఉండటం; అది (బ్రదుకు+అగునే?= అదీ ఒక (బ్రతుకేనా? 


తాత్సర్యం: రెక్కలు తెగిన పక్షివలె, కాంతిని కోల్పోయిన సూర్యుడివలె అయిపోయింది నా (బ్రదుకు. నా 
బంధువులంతా పోయారు. నా వైభవం అంతా పోయింది. నా బ్రతుకు మసకబారి వెలవెలపోతున్నది. ఇట్టా 
(బతకటమూ ఒక (బ్రతకటమేనా? 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 531 


విశేషం: అలం: ఉపమ, మాలోపమ. పురాణాలలో గరుత్మంతుడు మహా పరాక్రమవంతుడు. సూర్యుడు సాక్షాత్తు నారాయణుడుగా 
చెప్పబడ్డాడు. ఇంద్రుడి వజ్రాయుధానికే కేవలం ఒక ఈకను పోనిమ్మని దానంచేసినవాడు గరుత్మంతుడు. అట్టాంటి అతడి 
రెక్కలు పోవటం అసంభవం. సూర్యుడికి గ్రహణ సందర్భంలో కాని, మేఘాలు అలముకొన్నప్పుడు కాని కాంతి తగ్గుతుంది. 
మహారాజుకు గరుడుడు, సూర్యుడు స్మృతిలో మెదలటం వెనుక తన (బతుకు, వైభవం ఎంత గొప్పవో చెప్పుకొనటమే చాలా 
ప్రధానాంశం. ఇట్టా భావించటమే మనషిలోని లోభం. పక్షికి రెక్కలు ఎటువంటివో, ధృతరాష్ట్రుడికి బంధువులు అటువంటి 
వారు. సూర్యుడికి తేజస్సు వంటిది ధృతరాష్ట్రుడికి విభవం అటువంటిది- అని (గ్రాహ్యం. 


సీ, సంధికి గృష్టుండు సనుదెంచి పెక్కుభం । గులం జెప్ప భీష్ముండు గుంభజుండు 
నట్లు హితార్జులై యంతలంతలు మాట । లాడిరి జామదగ్వాదులైన 
మునివరు లవ్విధంబున నొత్తి చెప్పి రా । బుద్దులన్నియును దుర్చుద్ది నగుటం 
బాటింపనైతి లోభమున( బాండు నృపాలు । పాలు తత్సుతులకుం బంచి యీని 


తే. నా కతంబున( బొలిసిరి నందనులును । జెలులు€ జుట్టంబులును సహాయులును ధైర్య 
మెట్లు కలుగు వైదికముల కెట్లు మనసు । గొలుపు. బ్రాణంబుతో నెట్లు నిలువ వచ్చు? 12 


ప్రతిపదార్థం: సంధికిన్‌= రాయబారంకోసం; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; చనుదెంచి= వచ్చి; పెక్కు భంగులన్‌+చెప్పన్‌= ఎన్నో 
విధాలుగా చెప్పినా; భీష్ముండు= భీష్మాచార్యుడు; కుంభజుండు= (ద్రోణాచార్యుడు; అట్టు= ఆ విధంగా; హిత+అర్జులు+ఐ= 
మేలుకోరినవారై; అంతలు+అంతలు= ఎన్నోహితోక్తులను (పెద్దమాటలను); మాటలు+ఆడిరి= చెప్పారు; జామదగ్భ్య+ఆదులు+ 
ఐన= పరశురాముడు మొదలైన; మునివరులున్‌= బుషిశ్రేష్టులు కూడా; ఆ+విధంబునన్‌= అదే విధంగా; ఒత్తి+చెప్పిరి= నొక్కి 
నొక్కి చెప్పారు (ప్రబోధించారు); ఆ బుద్దులు+అన్నియును= ఆ ఉపదేశాలన్నిటినీ; దుర్చుద్దిన్‌+అగుటన్‌= దుష్టబుద్ధి 
కలవాడిని కావటంవల్ల; పాటింపన్‌+ఐతిన్‌= పాటించలేదు; లోభమునన్‌= నా లోభగుణంవల్ల; పాండునృపాలు పాలు= 
పాండురాజుయొక్క వంతు; తద్‌+సుతులకున్‌= పాండురాజు కుమారులకు; పంచి ఈని= భాగం ఇవ్వని; నా కతంబునన్‌= 
నావల్లనే; నందనులున్‌= నా కొడుకులు; చెలులున్‌= స్నేహితులు; చుట్టంబులును= బంధువులు; సహాయులును= సహచరులు; 
పొలిసిరి= మరణించారు; ధైర్యము+ఎట్టు కలుగున్‌= ఇక ధైర్యం ఎలా ఉంటుంది; వైదికములకున్‌= వైదిక కర్మలవైపు; మనసు= 
మనసు; ఎట్టు+కొలుపున్‌?= ఎలా కుదురుతుంది?; ప్రాణంబుతోన్‌= ప్రాణంతో; ఎట్టు నిలువవచ్చున్‌?= ఎట్లా బ్రతకటం?. 


తాత్పర్యం: ఆనాడు రాయబారం కొరకు శ్రీకృష్ణుడు వచ్చి ఎన్నో విధాలుగా యుద్దం నాశకరమని చెప్పాడు. 
భీష్మద్రోణులూ ఇట్లాగే చెప్పారు. పరశురాముడూ మునులూ ఎన్నో హితోక్తులు చెప్పారు. కాని, లోభగుణంచేత, 
పుత్రులమీది మమకారంచేత ఏ మాటలూ విన్నవాడిని కాను. పాండుకుమారులకు రాజ్యభాగం ఇవ్వక పోతిని. నా 
కారణం వలననే నా కొడుకులు, చుట్టాలు, స్నేహితులు, సహచరులు అందరూ చనిపోయారు. ఇక నాకు ధైర్యం 
ఎట్టా ఉంటుంది? వైదిక కర్మకాండవైపు మనసు ఎట్టా పోతుంది? అసలు ప్రాణంతో బ్రతకటం ఎట్టా? 


క నా కీడు దల(ప నేరక । శ్రీకి నెడపి పాడి యింత సేయక పుత్రా 
నీక సుహృద్దాంధవులం । బోకార్షితి బ్రదుకు టింకం బొసంగునె చెపుమా! 13 


ప్రతిపదార్థం: నాకీడు= నాకు రాబోయే దుర్గతిని; తలంపనేరక= ఆలోచించకుండా; శ్రీకిన్‌= సంపదకు; ఎడపి= (పాండవులను) 
దూరంచేసి; పాడి= న్యాయం; ఇంత+చేయక= కొద్దిగా కూడా నడిపించకుండా; పుత్ర+అనీక= పుత్ర సమూహాన్నీ; సుహృద్‌= 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్నేహితుల్నీ; బాంధవులన్‌= బంధువులనూ; పోకార్చితిన్‌= చంపుకొన్నాను; బ్రతుకుట= (బ్రతకటం; ఇంకన్‌= ఇంక; 
పొసంగునె?= కుదురుతుందా?; చెపుమా!= (సంజయా!) చెప్పుము. 


తాత్సర్యం: సంజయా! నాకు రాబోయే దుర్గతిని గురించి ఆలోచించకుండా పాండవులను సంపదకు దూరంచేశాను. 
న్యాయం ఏ మాత్రం నడిపించకుండా ఇట్లా చేయటం వలననే నా కొడుకులను, బంధువులను, స్నేహితులను పొట్టన 
పెట్టుకొన్నాను. ఇక నేను బ్రతకటం సమంజసం కాదు. 


వ. దైవంబు దుఃఖ భాజనత్వం బొనర్గ్టుటం బూర్వజన్మాచరితంబైన సుకృతంబు లేమి గాననయ్యెడు వయః 
పరిణామంబున. బంచభూత క్షయంబును దుర్వినయ పరిపాకంబున సకల బంధునాశంబును సమయ 
ప్రాప్తంబులయ్యెనింక బ్రహ్మృపదప్రాప్తియ తగు నదియై యున్నది యది యాచరించుట సంశితవ్రత 
పరాయణులైన పాండు సుతులు చూతురు గాక యనిన విని యజ్ఞనపతి శోకంబు శాంతంబు సేయుటకు 
సంజయుం డిట్లనియె. 14 


ప్రతిపదార్థం: దైవంబు= దైవం; దుఃఖభాజనత్వంబు= నా (బ్రతుకును ఇలా దుఃఖంపాలుగా; ఒనర్చుటన్‌= చేయటం 
గమనిస్తే; పూర్వజన్మ ఆచరితంబు+ఐన= ముందుజన్మలో చేసుకొన్న; సుకృతంబులేమి= పుణ్యంలేకపోవటం; కానన్‌+అయ్యెడున్‌= 
స్పష్టంగా తెలుస్తోంది; వయః+పరిణామంబునన్‌= ప్రాయం మార్పుచేత; పంచభూతక్షయంబునున్‌= పంచభూతాల నాశనమున్నూ; 
దుర్వినయపరిపాకంబునన్‌= ఆయా వీరుల దుష్ట ప్రవృత్తి ఫలితంగా; సకల బంధునాశంబును= బంధువులందరూ ఇట్టా 
చనిపోవటం; సమయ ప్రాప్తంబులు+అయ్యెన్‌= కాలానికి తగినట్టు సంభవించాయి; ఇంకన్‌+అ= ఇక; బ్రహ్మపద ప్రాప్తిఅ= ఇట్లా 
మరణించినవారికి శాశ్వత (బ్రహ్మలోక సిద్దిమాత్రమే; తగునదియె యున్నది= తగిందిగా ఉంది (మిగిలింది); అది+ఆచరించుట= 
దానికి తగిన (క్రియా కలాపాలు చేయటం; సంశిత (వ్రత పరాయణులైన= పట్టిన (ప్రతిజ్ఞను తీర్చుకోవటంలో దక్షులైన; 
పాండుసుతులు= పాండు కుమారులు; చూతురుగాక= చూసుకొంటారులే; అనినన్‌= అని ధృతరాష్టుడు చెప్పగా; విని= 
సంజయుడు విని; ఆ జనపతి= ఆ మహారాజు; శోకంబు= దుఃఖాన్ని; శాంతంబు+చేయుటకున్‌= ఉపశమింపచేయటానికి; 
సంజయుడు; ఇట్టనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: నా (బ్రతుకు ఇట్లా శోకమయం కావటం చూస్తే నేను పూర్వజన్మలో ఏ పుణ్యమూ చేసిన వాడివలె 
కనిపించటం లేదు. కాలపరిణామం ఎవరికీ తప్పించటానికి వీలులేదు. పంచభూతాలు నశిస్తుండగా ఆయా 
వీరులలో పుట్టిన దుష్టప్రవృత్తుల ఫలితంగానే బంధువులంతా ఇట్టా తలా ఒకరీతిలో చనిపోయారు. ఇక వీరికి 
సుగతి ప్రాప్తి మాత్రమే మిగిలిన పని. దానికి తగిన ఉత్తర (క్రియలు చేయటానికి పాండుకుమారు లున్నారు. వారు 
పట్టిన ప్రతిజ్ఞను నేరవేర్చటంలో నిష్టాతులు. వారు చేయలేని దేమున్నది!' అని ధృతరాష్ట్రుడు అంటే ఆయన శోకాన్ని 
ఉపశమింపచేయటంకొరకు సంజయుడు ఇట్టా అన్నాడు. 


నిశేషం: భారతీయులు పూర్వజన్మ సుకృతాన్నిబట్టి ఉత్తరజన్మలో ఐశ్వర్యాదులు ఉంటాయని భావిస్తారు. అందుకే ధృతరాష్ట్రుడు 
తాను పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసిన వాడిని కానని బాధపడుతున్నాడు. 


జీవితానికి అతి గంభీరమైన వ్యాఖ్యానం చెప్పాడు వ్యాసమహర్షి మనిషి చేసే ప్రతి పనికి కాల ప్రభావం కారణం 
అనటం ఆ వ్యాఖ్యాన తాత్సర్యం. కాలాన్నిబట్టి (ప్రకృతి (పంచభూతాలు, వాటి తన్మాత్రలు), వాటినిబట్టి సిప్‌ (ప్రవృత్తి, 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 533 


ఉంటాయని ధర్మరాజాదులు అట్లా (ప్రవర్తించి విజయాన్ని పొందటానికీ, దుర్యోధనాదులు అట్టా ప్రవర్తించి దుర్మరణం పాలు 
కావటానికీ “సమయ ఫ్రాప్తి' (కాలశక్తి కారణమని వ్యాసుడి నిర్ణయం. 

మరణించిన వారికి “బ్రహ్మలోకి సిద్ది కలగాలని భారతీయులు వాంఛిస్తారు. అందుకు ఏర్పడిందే వైదిక (క్రియ. 
బ్రహ్మ పదార్థం నుంచీ పుట్టిన జీవుడు మళ్ళీ బ్రహ్మలోకి చేరిపోవటమే (బ్రహ్మపద ప్రాప్తి. అందుకే అందరికీ మరణానంతరం 
చేయగల (క్రియాకలాపం 'ఉత్తరక్రియ” అని అర్థం. 

సంశిత వ్రతం - అంటే పట్టిన (ప్రతిజ్ఞను నెరవేర్చటం. (ద్రౌపదీ వస్రాపహరణ సందర్భంలో భీమాదులు ఏ (ప్రతిజ్ఞలు 
చేశారో, వాటిని నెరవేర్చుకొనటమే సంశితవ్రత దీక్ష - అంటే దృఢవ్రత దీక్ష అని భావం. 
క 'శ్రుతులును శాస్త్రములు బహు । శ్రుతులవలన వింటి శాంతి చొప్పడ వలదే? 

మృతికి నృపులడలుదురె? ధీ । యుతు లీ విధమునకు రోయకుండుదురె? నృపా! 15 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; (శ్రుతులును= వేదాలును; శాస్తములున్‌= శాస్త్రాలును; బహుశ్రుతులవలనన్‌= గొప్ప పండితుల 
ద్వారా; వింటి(వి)= విన్నావు; శాంతి చొప్పడవలదే?= శాంతి నీకు కలుగవలదా?; నృపులు= రాజులు; మృతికిన్‌= చావుకు; 
అడలుదురె?= శోకిస్తారా?; ధీయుతులు= జ్ఞానులు (పండితులు); ఈ విధమునకున్‌= ఇట్టా దుఃఖించటాన్ని; రోయక+ 
ఉండుదురె?= అసహ్యాపడకుండా ఉంటారా? 


తాత్సర్యం: 'రాజా! ఎందు కిట్లా దుఃఖిస్తావు! ఎంతోమంది పెద్ద పెద్ద పండితుల వద్ద వేద శాస్త్రాలను విన్నావు 
కదా! నీవు శాంతి కలుగవలదా! రాజులు మృతికి భయపడటమా! పండితులు దీన్ని ఏవగించుకోరా! కనుక 
దుఃఖించవద్దు. 


తొ. తొల్లి సృంజయుండు పుత్రశోకార్తుండైన నమరమునిసత్తముండగు నారదుం డుపన్యసించిన యితిహాసం 
బభిమన్యు మరణ శోక సంతప్ప్తుండైన ధర్మతనయునకుం బరాశర తనయుండు సెప్పిన చొప్పునన యేనును 
జెప్ప నాకర్ణించితి గాదె! సుహృజ్ఞనంబు లుపదేశించిన మాటలు విననైతి నని నీవ చెప్పె దుమ్మలింపం 
బనియేమి? నీకును నీ కొడుకునకు మంత్రులు దుశ్శాసనుండును గర్జుండును శకునియునటె యేమి సెప్పం 
గల దవధరింపుము. 16 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; సృంజయుండు= సృంజయుడు; పుత్రశోక+ఆర్తుండు+ఐనన్‌= పుత్రశోకంతో బాధపడుతుండగా; 
అమరముని సత్తముండగు= స్వర్గలోక బుషులలో (శ్రేష్టుడైన; నారదుండు= నారదమహర్షి; ఉపన్యసించిన= చెప్పిన; ఇతిహాసంబు= 
కథను; అభిమన్యు మరణశోక= అభిమన్యుని మృతిచేత పుట్టిన దుఃఖంతో; సంతప్తుండైన= కాలిపోతూ ఉండిన (బాధపడుతూ 
ఉండిన); ధర్మతనయునకున్‌= ధర్మరాజుకు; పరాశర తనయుండు= వ్యాసుడు; చెప్పిన చొప్పునన్‌+అ= చెప్పిన రీతిగానే; 
ఏనునున్‌+చెప్పన్‌= నేనూ నీకు చెప్పగా; ఆకర్షించితి(వి)+కాదె!= విన్నావు కదా!; సుహృద్‌+జనంబులు= మిత్రులు; ఉపదేశించిన 
మాటలు= చెప్పిన ఉపదేశోక్తులను; వినన్‌+ఐతిన్‌+అని= వినకపోతినని; నీవ చెప్పెదు= నీవే చెబుతున్నావు; ఉమ్మలింపన్‌= 
బాధపడాల్సిన; పనిఏమి?= అవసరమేమున్నది?; నీకును= నీకూ; నీ కొడుకునకున్‌= కొడుకైన దుర్యోధనునికి; మంత్రులు= 
మంచి చెడులు బోధించే మంత్రి వర్యులు; దుళ్ళాసనుండును, కర్షుండును, శకునియున్‌+అటె!= దుళ్ళాసనుండును, 
కర్చుండును, శకునియున్‌+అటె!= దుశ్శాసనుడు, కర్టుడు, శకుని - వీళ్ళా! ఏమి చెప్పన్‌+కలదు= ఇక ఏం చెప్పటానికున్నది!; 
అవధరింపుము= వినుము. 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పూర్వం సృంజయుడు కుమారుడిని పోగొట్టుకొని బాధపడుతుండగా నారదుడు చెప్పిన ఇతిహాసాన్ని, 

అభిమన్యుడు పోయి దుఃఖిస్తున్న ధర్మరాజుకు వ్యాసుడు చెప్పగా, ఆ కథను నీకు నేను అట్టే చెప్పాను. విన్నావు కదా! 

ఇంకా శాంతి కలుగలేదా! మిత్రులు, ఆప్తులు చెప్పిన మంచిమాటలు వినకపోతినని నీవే అంటున్నావు. ఇక బాధ 

ఎందుకు! అయినా నీకూ, నీ కొడుకుకూ మంత్రులు దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని - వీళ్ళా! ఇక ఏమి చెప్పగలను! 
(ac) 

అయినా వినుము. 


విశేషం: సృంజయు డనేరాజు కుమారుడు సువర్లష్టీవి. నారదుడి అనుగ్రహంతో జన్మించినవాడు. అతని మూత్ర పురీషాలు 
బంగారంగా మారిపోయే వరంతో అతడు పుట్టాడు. కొందరు దుర్మార్గులు బంగారానికి ఆసపడి ఆ అబ్బాయిని చంపి చీల్చి 
వేశారు. సృంజయుడు బాధపడుతుండగా నారదుడు వచ్చి షోడశ మహారాజుల వృత్తాంతాలు చెప్పి అతడి దుఃఖం మాన్ని 
సుషర్లష్టీవిని (బ్రతికించాడు. ఆ కథనే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు (చూ. శాంతిపర్వం) 


ఆ. కొటుత నుటుకుం గాని కొడుకెన్న(డును గార్య | తంత్రమునకు( జొరండు దాని నీవు 
మాన్న్చ నొల్ల వతని మగంటిమియును లావు । నచ్చి లోభ మెద బెనంగొనంగ. 17 


ప్రతిపదార్థం: కొజుతన్‌= శూలంమీద; ఉణుకున్‌+కాని= పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు (సాహస కృత్యాలు చేయబూనుతాడని 
అర్థం) తప్ప; కొడుకు= నీ కుమారుడైన దుర్యోధనుడు; ఎన్నండును= ఏనాడూ; కార్యతం(త్రమునకున్‌= కార్యసిద్ధికి అవసరమైన 
క్రియా కలాపానికి; చొరండు= ప్రయత్నించడు; అతని మంగటిమియును= ఆ సుయోధనుని పరాక్రమం; లావు= బలం (శక్తి); 
నచ్చి= నమ్మి; లోభము= లోభగుణము; ఎదన్‌= హృదయంలో; పెనంగొనంగన్‌= బాగానాటుకుపోగా; దానిన్‌= అట్లా చేయటాన్ని; 
నీవు మాన్సన్‌+ఒల్లవు= నీవు మాన్సవు (నీవు అడ్డు పెట్టలేకపోయావు). 


తాత్సర్యం: నీ కొడుకు దుర్యోధనుడు ఎప్పుడూ ఆపదలు కొని తెచ్చుకొనే పనులు చేయటానికే సాహసించాడు 
తప్ప కార్యసిద్దికి తగిన రీతులలో సమాలోచన చేశాడా? పనిని సాధించాడా? పోనీ ఆ అవివేకపు పనులను నీవు 
ఆపగలిగావా? అతడి పరాక్రమాన్ని, శక్తిని నమ్మి నీలో లోభగుణం బాగా మనసులో నాటుకొనిపోగా, దానిని 
ఆపటానికి ఇష్టపడవైతివి. 


విశేషం: కొణ్ట్జు - అంటే శూలంవంటి మారణాయుధం. దానిపైన నడవటానికి ఎవరూ సాహసించరు. దానిపై పరుగెత్తటానికి 
ఎవరు పూనుకొంటారు! అట్లా చేసినవాడు దుర్యోధనుడు. అందుకే ఆపదలు కొనితెచ్చుకొన్నాడని తాత్సర్యం. దీనికితోడు 
అవివేకుల మంత్రాంగం. పైగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి పరాక్రమం నమ్మి లోభగుణం తన మనస్సులో పెనగొనగా 
వారించలేదు. 


క. ఆర్యులు దటితో( దగియెడు । కార్యమనుష్టింతు రట్టుగా కప్పని మా 
త్సర్యమునం దిగిచిపట్టి య । నార్యులు దుది దూర వగతు రాపదయైనన్‌. 18 


ప్రతిపదార్థం: ఆర్యులు= పుణ్యాత్ములు; తటితోన్‌+తగియెడు= సమయానికి తగిన; కార్యము+అనుష్టింతురు= పనిచేస్తారు; 
అట్టు+కాక= అలా కాకుండా; ఆ+పని= ఆ పనిని; మాత్సర్యమునన్‌= మత్సర భావంతో (అసూయతో); అనార్యులు= 
పాపాత్ములు; తిగిచిపట్టి= విఘ్నం కల్పించి-ఆపి; తుదిన్‌= చివరకు; తూరన్‌= విఫలంకాగా; ఆపద+ఐనన్‌= ఆపద వాటిల్లగా; 
వగతురు= ఏడుస్తారు. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 


తాత్సర్యం: పుణ్యాత్ములు ఏ సమయానికి ఏం చేయాలో అది చేసి, కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పాపాత్ములు 
ఆ పనిని అసూయా(గ్రస్తులై అడ్డుకొని, తమ ప్రయత్నం విఫలం కాగా చివరకి ఏడుస్తారు. నీ కొడుకులు చేసిన 
పనులు అట్లాంటివే. 


విశేషం: ఆర్య - అనార్య శబ్దాలను ఇతిహాసాలలో ధర్మ - అధర్మ; పుణ్య - పాప; (శ్రేష్ట - అధమ వాచకాలుగా వాడి ఉన్నారు. 
పాండవులు ధౌమ్యాది పురోహితులచేత, నారదాది మహర్షులచేత (ప్రరోచన పొంది కార్యసిద్ధిని పొందారు. దుర్యోధనాదులు 
దుర్మంత్రంతో అడుగడుగునా వారికి అడ్డుపడ్డారు. విఫలు లయ్యారు. చివరకి శోకం పాలయ్యారు. 


ఆ. జున్ను దెప్పరంపు జోటైన చతినున్న(। జూచి విలుగంబడుటం జూడ కాత్మ 
దీపు. గోరి యుటుకు తిండికా(డును బోలె । నయితి; వగచు టింక యనుచితంబు. 19 


ప్రతిపదార్థం: జున్ను= తేనెపట్టు; డెప్పరము+చోటు+ఐన= అపాయకరమైన; చటీన్‌= కొండ చరియలో; ఉన్నన్‌= ఉండగా; 
చూచి; (ఆ చరియ); విణుగన్‌+పడుటన్‌= విరిగిపోతూండటం (పడిపోవటం); చూడక= గమనించక; ఆత్మన్‌= చిత్తంలో; 
తీపున్‌+కోరి= తేనెలోని తియ్యదనాన్ని కోరి; ఉజుకు= పరిగెత్తేటటువంటి; తిండికా(డునున్‌+పోలె= తిండిపోతులాగా; అయితి(వి)= 
నీవు అయ్యావు; ఇంకన్‌; వగచుట= చింతించటం; అనుచితంబు= ఉచితం కాదు. 


తాత్సర్యం: తేనెపట్టు కొండచరియలో శిఖరాన ఉన్నదనుకొమ్ము. దానిలోనుండి తేనె కావాలనుకొన్నవాడు ఆ 
చరియ గట్టిగా ఉన్నదా? లేదా? మనిషి ఎక్కినపుడు విరిగి పోతుందా? పోదా? అని ఆలోచించి మరీ ఎక్కాలి. కాని, 
తిండిపోతయినవాడు అదంతా పట్టించుకొనడు. ఎట్లాగైనా సరే ఆ తీపును అందుకుంటే చాలనుకొంటాడు. సరిగ్గా 
నీ పరిస్థితి అట్టాగే అయిపోయింది. ఇంక ఎందుకు ఏడవటం? 


విశేషం: అలం: ఉపమ. జున్ను - అంటే సాధారణంగా పాలజున్ను మాత్రమే గుర్తుకువస్తుంది. తేనెపట్టును కూడా 'జున్ను' 
అనిపిలుస్తారు. రాజ్యసంపద - ఆ తేనెపట్టు. విరిగిపోతున్న చరియ - రాజధర్మం. అయినా లోభగుణ(గ్రస్తుడైన ధృతరాష్ట్రుడు 
దానిని పట్టించుకొనలేదు. ఆ సంపదనే కోరుకొన్నాడు. చివరికి చరియ విరిగిపోయింది - అని తాత్సర్యం. అధికంగా తిండిని 
కోరటానికి కూడా మనిషిలోని 'లోభి గుణమే కారణం అని (ప్రాచీనులు విశ్వసించారు. 


క _ వగచినం బోయిన కార్యము । మగుడునె? వగవంగ లోకమాన్యుండగునే? 
వగ పుణ్యగతికి మూలమె? వగ పెల్లవిధముల నుడుగ వలయు నరేంద్రా! 20 


ప్రతిపదార్థం: వగచినన్‌= దుఃఖిస్తే; పోయిన కార్యము= జరిగిపోయిన పని; మగుడునె?= మరలా తిరిగి వస్తుందా?; 
వగవంగన్‌= ఏడుస్తే; లోకమాన్యుండు+అగునే?= లోకంలో గౌరవం పొందుతాడా?; వగ= దుఃఖించటం; పుణ్యగతిన్‌ మూలమె?= 
చనిపోయిన వారికి ఉత్తమగతులు కలిగించటానికి కారణమవుతుందా?; నరేంద్రా!= ఓ రాజా!; (అందువల్ల); వగపు= 
దుఃఖాన్ని; ఎల్లవిధములన్‌= అన్ని రీతులలోనూ; ఉడుగన్‌+వలయున్‌= వదలిపెట్టాలు. 


తాత్సర్యం: ఏడిస్తే ఒకసారి జరిగిపోయిన పని మళ్ళీ తిరిగి వస్తుందా? (చనిపోయిన వారు మరలివస్తారా?). ఏడిస్తే 
లోకం (నిన్ను) గౌరవిస్తుందా? నీవు ఏడవటం వలన చనిపోయినవారికి పుణ్యగతి కలుగుతుందా? అందుచేత 
బాధపడుతూ కూర్చొనటం ఏవిధంగానూ మంచిదికాదు. రాజా! దుఃఖించటం మానివేయుము. 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


మత్తకోకిల: 

తాన చుట్టు. దగిల్షి యగ్ని యుదగ్రతం దరికొన్నం దా 

పానుభూతికి నోర్వ(జాలక యప్రయోజన వాక్య సం 

0) 

తాన శోషిత వక్తు(డై యతి దైన్యమొందెడు వాని య 

ట్లైన నీదు విలాప మన్యుల కాడ బట్టగు భూవరా! 21 
ప్రతిపదార్థం: తాను+అ= తనుకుతానే (స్వయంగా); చుట్టున్‌= తన చుట్టూ; తగిల్చి= మంటపెట్టుకొని; అగ్ని= మంట; 
ఉద(గ్రతన్‌= భయంకరంగా; దరికొన్నన్‌= రాజుకొనగా; తాప+అనుభూతికిన్‌= ఆ వేడిమి అనుభవానికి; ఓర్వన్‌+చాలక= 
తట్టుకోలేక; అప్రయోజన= నిష్రయోజనకరమైన; వాక్యసంతాన= మాటల సమూహంచేత; శోషిత= ఎండిపోయిన; 
వ(క్రుండు+ఐ= నోరుగలవాడై; అతిదైన్యము+ఒందెడువాని+అట్టు+అయినన్‌= అతిదీన స్థితిని పొందినవాడివలె అయితే; నీదు 
విలాపము= నీ ఏడ్చు; అన్యులకున్‌= ఇతరులకు; ఆడన్‌+పట్టు+అగున్‌= నవ్వులాటకు తగినది అవుతుంది (కనుక); 
భూవరా!= ఓ రాజా! (ఏడ్పు మానుము). 


తాత్సర్యం: స్వయంగా తానే చుట్టూ మంట పెట్టుకొని ఆ మంట ఎక్కువైపోయి భయంకరంగా చుట్టుముట్టగా 
ఆ వేడిమికి తట్టుకొనలేక వ్యర్థంగా ప్రలాపం చేస్తూ నోరుకూడా తడి ఆరిపోయినవాడివలె ఉన్నది నీ ఏడ్పు. నీ 
దీనస్థితిని చూచి అందరూ నవ్వుకొంటారు కాని, ఎవరూ సానుభూతి చూపరు. కాబట్టి ఓ రాజా! ఏడ్పును 
మానుము. 


విశేషం: అలం: ఉపమ. సంసారంలో తగులుకోవటం సాలీడు తనచుట్టూ తాను గూడుకట్టుకొని మధ్యన నిలిచిపోవటం 
వంటిదని వేదాంతులంటారు. తనచుట్టూ మంటపెట్టుకోవటం కూడా అలాంటిదే. భారతంలో అన్నిటికీ మూలం ధృతరాష్రుడే 
అని “మూలం ధృతరా్ర్రో మహారాజ అనే సామెత చెబుతుంది. 


మత్తకోకిలలో ప్రతి పాదానికీ ర,స,జ,జ,భ,ర అనే గణాలుంటాయి. 1-11 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం 
ఉంటుంది. 
ఆ. నీవు గొడుకుం బల్కు నిష్టరవచనంబు । లను సమీరగతుల నతిశయిల్లు 

పార్టు రోషవహ్ని పాల్పడి రధిప! నీ । వారలెల్ల నింక వగవ( దగునె?” 22 
ప్రతిపదార్థం: నీవున్‌= నీవూ; కొడుకున్‌= నీ కుమారుడు దుర్యోధనుడూ; పల్కు= పలికే; నిష్టుర= కఠినమైన; వచనంబులు+ 
అను= మాటలనే; సమీర గతులన్‌= గాలి తాకిడికి; అతిశయిల్లు= ఎక్కువైన; పార్టు= అర్జునుడి; రోషవహ్ని= రోషమనే అగ్నికి; 
అధిప!= ఓ రాజా! నీ వారలు+ఎల్లన్‌= నీ వారంతా; పాలు+పడిరి= పాలయ్యారు; ఇంకన్‌= మరి ఇక; వగవన్‌+తగునె?= 
ఏడవటం ఉచితమా? 


తాత్సర్యం: నీవు, నీ కుమారుడు దుర్యోధనుడు పలికిన కఠినవాక్కులనే గాలితాకిడికి అతిశయించిన అర్జునుడి 
రోషమనే అగ్నికి నీ వారంతా భస్మమయ్యారు. ఇక ఏడవటం ఎందుకు?” 


విశేషం: అలం: రూపకం. 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 537 


వ. అని యనేక భంగులం బలికిన సంజయు పలుకులకుం జెవియొడ్డి దైర్యంబు చిక్కంబట్టి యంకిలిదేటిన 
యవ్విభు నాలోకించి 'యేల నేలంబడి పొరలెదు? లెమ్మని పలికి విదురుం డి ట్లనియె. 23 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; (సంజయుడు) అనేక భంగులన్‌= అనేక రీతులుగా; పలికినన్‌= చెప్పుగా; (అతని) 
పలుకులకున్‌= మాటలకు; చెవియొడ్డి= చెవిని అప్పగించి (ఆ మాటలు విని); ధైర్యంబు= ధైర్యాన్ని; చిక్కన్‌+పట్టి= కూడదీసికొని; 
అంకిలి+తేజీన= స్పృహలోకి వచ్చిన; ఆ+విభున్‌+ఆలోకించి= ఆ రాజును చూచి; ఏల= ఎందుకు; నేలన్‌+పడి= నేలమీదపడి; 
పొరలెదు?= పార్గుతావు?; లెమ్ము+అని= పలికి= అంటూ; విదురుండు= విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నారు. 


తాత్పర్యం: ఇట్టా సంజయుడు ఎన్నో రీతుల చెప్పగా ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని, ధైర్యం కూడదీసికొని, 
స్పృహలోకి వచ్చాడు. ఇదంతా చూస్తున్న విదురుడు 'రాజా! ఎందు కిట్లా మాటిమాటికి రోదిస్తావు? లే లె'మ్మని 


అంటూ ఇట్టా చెప్పాడు. 


విదురు(డు ధృతరాష్టునకు దుఃఖోపశమనంబు చేయుట (సం. 11-2-1) 


క. “పెరుగుట స్రగ్గంగ, రుచులం | బొరయుట యరుచంబు గాగ బుట్టుట సావం, 
బెరయుట పాయం బదార్శో । తరముల నైజ; మది యెట్లు దప్పింప నగున్‌? 24 


ప్రతిపదార్థం: పెరుంగుట= వృద్ధిపొందటం; స్రగ్గంగన్‌= తగ్గిపోవటం కోసమే; రుచులన్‌+పొరయుట= రుచులలో ఆసక్తిపొందటం; 
అరుచంబు+కాంగన్‌= విరక్తిని పొందటం కోసమే; పుట్టుట= జన్మించటం; చావన్‌= చావటం కోసమే; బెరయుట= సమీపించటం; 
పాయన్‌= వీడిపోవటం కోసమే; పదార్థ+ఉత్కరముల నైజము= పదార్థ సమూహాల తత్త్యం (ఇది); అది= అట్లా కావటాన్ని; 
ఎట్టు+తప్పింపన్‌+అగున్‌?= ఎట్టా తప్పించగలుగుతాం? 


తాత్సర్యం: పెరగటం తరిగిపోవటంకొరకే, రుచులలో ఆసక్తి చూపించటం అసలు రుచినే పోగొట్టుకొనటంకొరకే, 
పుట్టటం చావటంకొరకే, దగ్గర కావటం దూరం కావటంకొరకే - ఇది పదార్థ స్వభావం. దీన్ని ఎట్లా తప్పించ 
గలుగుతాము? 


విశేషం: విదురుడు ద్వంద్వ భావాలను గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధించిన వేదాంతానికి భూమిక ఈ గుణాల 
వివరణలో ఉన్నది. పెరుగుణవిరుగు; రుచి*అరుచి; పుట్టుకచావు; దగ్గరణదూరం - అన్నవి రెండూ పదార్థాని కున్న విరుద్ద 
స్వభావాలు. ఇదే లక్షణం కౌరవ పాండవుల విషయంలోనూ సత్యమని అర్థం. భగవద్గీత కూడా సుఖదుఃఖాది ద్వంద్వభావననుండి 
విముక్తుడు కావటమే జ్ఞానమని బోధించింది. మృత్యువు మనిషికి సహజమైన ధర్మం. అది తప్పించటానికి వీలుకాదు. 
మృత్యువు ఎట్టాంటిదో ముందరి పద్యంతో విదురుడు వివరిస్తాడు. 


సీ. బిరుదుల నైనను బిటికి వాంద్రనునైనం । జంపుచో( గడపండు జముండు నేర్పు 
లావును మర్త్యుని చావు మాన్సంగలేవు | రణమొనర్హినం గాని రాదె మరణ 
మెయ్యది యవధి? యిందెల్ల వారును దెగు । వారకా కది గడవంగ వశము 
గా దింత యుమ్మలికంబేల? యట్లును । గాక నీ సుతులు సంగ్రామకేళి 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. సలిపి యింద్రుని కతిథులై చనిరి యజ్ఞ । దానవిద్యాతపోలబ్ద మాననీయ 
గతులు సమరానివర్తన మృతుల యరుగు । నట్టి గతులకు( బాటిగా వండ్రు బుధులు. 25 


ప్రతిపదార్థం: బిరుదులన్‌+ఐనను= పరా(క్రమవంతుల్ని కాని; పిటికివాండ్రనున్‌+ఐనన్‌= పిరికివాళ్ళనిగాని; చంపుచోన్‌= 
చంపేసమయంలో; జముండు= యమధర్మరాజు; కడప(డు= వదలి పెట్టడు; నేర్పు= ఒక మనిషికున్న నైపుణ్యంకాని; లావును= 
బలంకాని; మర్ష్యుని= ఆ మనిషిని; చావు= మరణం; మాన్చంగలేవు= తప్పింపజాలవు; రణము+జఒనర్చినన్‌+కాని= యుద్ధం 
చేస్తే తప్ప; మరణము= చావు; రాదె?= రాదా?; అవధి= చావుకు హద్దు; ఏ+అది?= ఎక్కడ?; ఇందున్‌= ఈ జగత్తులో; 
ఎల్లవారును= పుట్టినవారందరూ; తెగువారు+అ= చనిపోయేవారే; కాక= తప్పు; అది= ఆ మరణం; కడవంగన్‌= తప్పించకోవటానికి; 
వశము+కాదు= సాధ్యంకాదు; ఇంత= ఇంతగా; ఉమ్మిలికంబు+ఏల?= దుఃఖించటం ఎందుకు?; అట్టును+కాక= అంతేకాకుండా; 
నీ సుతులు= నీ కుమారులు; సం(గ్రామకేళి+సలిపి= యుద్దమనే ఆటను ఆడి; ఇంద్రునికిన్‌+అతిథులై= ఇంద్రుడికి అతిథులుగా; 
చనిరి= స్వర్గానికి వెళ్ళారు; యజ్ఞ= యాగాలు; దాన= దాన ధర్మాలు; విద్యా= చదువులు; తపస్‌= తపస్సులు; (వీటిచేత) 
లబ్ద= లభించే; మాననీయ గతులు= ఉత్తమ గతులు; సమర= యుద్దంలో; అనివర్తన= తిరిగిరాని; మృతుల+అరుగు+అట్టి= 
మరణించిన యోధులు పొందే; గతులకున్‌= సుగతులకు; పాటి= సమానమైనవి; కావు= కావు (అని); బుధులు= పండితులు; 
అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: యముడు జీవి ప్రాణం పోయేటప్పుడు పాశంవేసి లాగికొనిపోతున్న సమయంలో వాడు పరాక్రమశాలా? 
పిరికివాడా? అని చూడడు. ఎవరినీ వదలిపెట్టడు. మనిషి ఎంత నిపుణుడైనా, బలోపేతుడైనా వాడి చావు మాత్రం 
తప్పదు. యుద్ధం చేస్తేనే చస్తారా? మనిషి ఎక్కడున్నా చస్తాడు. ఇట్లాగే చావాలన్న నియమం ఏముంది? ఈ లోకంలో 
అందరూ తప్పక చనిపోయేవారే. ఎవరూ చావును తప్పించుకొనలేరు. ఇంతగా చావును గురించి బాధపడటం 
ఎందుకు? అంతే కాదు. నీ కొడుకులు ఉత్సాహంతో ఆటవలె యుద్దంచేసే స్వర్గానికి అతిథులుగా వెళ్ళి ఇంద్రుడి 
చేత సత్కారాలు పొందుతున్నారు. యజ్ఞాలు చేయటం వలనకాని, దానధర్మాలు చేయటం వలన కాని, వేదశా(స్తాలను 
నిరంతరం అభ్యసించటం వలన కాని, తపోదీక్షలో చిరకాలం ఉండటం వలన కాని ఏ పుణ్యగతులు కలుగుతాయో 
అవి యుద్దంలో వెన్ను చూపకుండా పోరాడి మరణించే యోధులకు కలిగే పుణ్యగతులకు ఏ మా(త్రం సరిసాటి 
కావని పండితులు అంటారు. 


విశేషం: సూర్యమండలాన్ని ఛేదించుకొని ఉత్తమ లోకప్రాప్తి (వైకుంఠప్రాప్తి) నందగలవారు ఇద్దరేనట. 


“ద్వా విమౌ పురుషా లోకే సూర్యమండల భేదినౌ 
పరి వ్రాడ్యోగయుక్తశ్చ రణే చాభిముఖే హతః” 


అని సం(ప్రదాయజ్ఞులు చెప్పుతారు. అష్టాంగ యోగంతో తనువును స్వతంత్రంగా త్యజించగలవాడు (పరివ్రాజకుడు), 
యుద్దంలో ఎదురొడ్డి నిలిచి మరణించిన వాడు (యోధుడు) - వీరిరువురే వైకుంఠప్రాప్తికి అర్హులు. (కనుక నీ కొడుకులు 
యుద్దంలో వీరమరణం పొందారు కాబట్టి వారు పుణ్యాత్ములయ్యారు). 


వ. కావున వారికి వగవం బనిలే దది యట్లుండె. సంసారంబున మాత్య పితృ సోదర దార పుత్ర సహస్రంబు 
లనుభవ గోచరంబులయ్యె నందెవ్వరికి వగచెద? వని వెండియు. 26 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 539 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; వారికిన్‌= నీ కొడుకులను గురించి; వగవన్‌= దుఃఖించటం; పనిలేదు; అనవసరం; 

అది= ఆ విషయం; అట్టు+ఉండెన్‌= అట్టా ఉన్నది; సంసారంబునన్‌= ఈ సృష్టిలో; మాతృ= తల్లులు; పితృ= తండ్రులు; 
౧ భా అ ౧ 

సోదర= అన్నదమ్ములు; దార= భార్యలు; పుత్ర= కొడుకులు; సహ(స్రంబులు= వేలకొద్దీ; అనుభవ= అనుభవంలో; 

గోచరంబులయ్యెన్‌= కనిపిస్తున్నారు; అందున్‌= వీరిలో; ఎవ్వరికిన్‌= ఎవరికోసమని; వగచెదవు?= ఏడుస్తావు?; అని= అంటూ; 

వెండియున్‌= ఇంకా ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: కాబట్టి నీ కొడుకుల విషయంలో చింతించటం అనవసరం. అది అట్లా ఉంచుము. ఎంతోమంది 
తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, భార్యలు, సంతానం - వేలకొద్దీ ఈ సంసారంలో తటస్థపడుతూ ఉంటారే! 
వాళ్ళలో ఎవ్వరికొరకు ఏడుస్తూ కూర్చుండగలవు?' అంటూ ఇంకా ఇట్టా చెప్పాడు. 


విశేషం: పై పద్యంలో 'అనుభవగోచరంబు' అనే మాట చాలా విశిష్టమైనది. ఈ (ప్రపంచం ఒక అనుభవం. నాటకంలోని 
అనుభవం కూడా ఇట్టాంటిదే. కుటుంబం, బంధు, మిత్రాది భావన ఒక అనుభవం మాత్రమే. జ్ఞాని ప్రపంచాన్నంతా ఒక 
కుటుంబంగా భావిస్తాడు, అందుకే జ్ఞానిని 'విశ్వకుటుంబి' అంటారు. విదురుడు అట్టాంటివాడు. అందుకే ఈ విశ్చభావనను 
గురించి చెప్పుతున్నాడు. అంటే లోకంలో శోకించటానికి ఎంతోమంది ఇతరులూ ఉన్నారు. వారిని గురించీ ఆలోచించుము. 
నీ దుఃఖం పటాపంచలవుతుం దని ఈ మాటల అర్థం. ఇది 'ఆత్మవాదం'. 


కాని, ధృతరాష్టుడు ఎంత సేపటికీ 'దేహవాది' గానే శోకిస్తాడు. తన కొడుకులు, తన బంధువులు, తనవారు: 
రాష్రమంటే - దేహమని కూడా అర్థం. దేహధారి అని ధృతరాష్ట్ర పదానికి అర్థం. 


తే, “యౌవనంబును రూపంబు జీవితంబు । ద్రవ్య సంచయములు ననిత్యములు గావె? 
వీని హానికి వగ పవివేక మగుట । బండితులు వగ గూరరు పారవేంద్ర! 27 


ప్రతిపదార్థం: పౌరవేంద్ర!= పూరువంశంలో పుట్టిన (శ్రేష్టుడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; యౌవనంబును= యౌవనమూ; 
రూపంబు= సౌందర్యమూ; జీవితంబు= జీవితమూ; (ద్రవ్యసంచయములు= పదార్థాలూ; అనిత్యములు+కావె?= అశాశ్వతాలు 
కావా?; వీని= వీటియొక్క; హానికి= నాశనాన్ని గురించి; వగపు= దుఃఖించటం; అవివేకము+అగుటన్‌= అవివేకం కాబట్టి; 
పండితులు= ప్రాజ్ఞులు (వివేకులు); వగన్‌= దుఃఖంలో; కూరరు= మునిగిపోరు. 


తాత్సర్యం: 'రాజా! పూరువంశంలో పుట్టిన మీకు తెలియనిది ఏ మున్నది? వయస్సు, అందమూ, బీవితమూ, పదార్థ 
జగత్తు - ఇవన్నీ అశాశ్వతాలే కదా! అందువలన పండితు లెపుడూ ఇట్లాంటివాటి విషయంలో దుఃఖంలో మునిగిపోరు. 


విశేషం: ఆదిపర్వంలో యయాతి కథ ఉన్నది. ఆ కథలో యయాతి తన ముసలితనాన్ని తీసికొని యౌవనం ఇమ్మని 
కొడుకులను అడుగుతాడు. పూరుడు మాత్రం ముందుకు వచ్చి తన తండ్రికి తన యౌవనం ధారపోన్తాడు. అట్లాంటి 
పుణ్యాత్ముడు కాబట్టి యయాతి పూరువుకే రాజ్యాభిషేకం చేశాడని కథ. 'అట్లాంటి వంశంలో పుట్టిన నీవు నిత్యానిత్య వివేకం 
కలిగినవాడివి కాకపోతే ఎట్టా?” అని విదురుడు గుర్తు చేయటంకొరకే 'పౌరవేం[ద్రా' అని పిలుస్తున్నాడు. 


వ. పాండిత్య సంపన్నుందవగు నీవు బంధుజీవహానికి వగవందగునె? వగవకూరకునికి మే లాకర్ణింపుము.28 


ప్రతిపదార్థం: పాండిత్య= విద్యా; సంపన్నుండవు+అగు+నీవు= పాండిత్య సంపద కలిగిన నీవు; బంధుజీవహానికిన్‌= బంధువుల 
మృతికి; వగవన్‌+తగునె?= దుఃఖించటం న్యాయమా?; వగవక= బాధపడకుండా; ఊరక+ఉనికి= ఊరకుండటమే; మేలు= 
మంచిది; ఆకర్షింపుము= ఎందుకో చెబుతాను వినుము. 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీవు పండితుడవు. విద్యాసంపదగలవాడివి. బంధువుల మృతికి ఇట్టా బాధపడటం న్యాయంగా ఉన్నదా? 
బాధపడకుండా ఊరకే ఉండటమే (శ్రేయస్కరం. ఎందుకో చెప్పుతాను వినుము. 


ఇంద్రవజ్రి : 
చింతాపరత్వంబున( జెందు దుఃఖా । క్రాంతత్వ ముర్వీశ్వర! కానం గీడుం 
జింతింప( డార్యాత్ము. డచింతనుండై । యంతః పరీతాపము నార్చ( జాలున్‌. 29 


ప్రతిపదార్థం: చింతాపరత్వంబునన్‌= చింతిస్తూ ఉండిపోవటంవల్ల; దుఃఖాక్రాంతత్వమున్‌ +చెందున్‌= దుఃఖంచేత 
ఆ(క్రమింపబడతాడు; ఉర్వి+-ఈశ్వర!= ఓరాజా!(వినుము); కానన్‌= కాబట్టి; ఆర్య+ఆత్ముండు= పుణ్యాత్ముడు; కీడున్‌= 
అనర్థమును; చింతింపండు= చింతిస్తూ కూర్చోడు; అచింతనుండు+ఐ= ఏ చింతాలేనివాడై; అంతః+పరీతాపమున్‌= లోపల 
ఉన్న బాధాగ్నిని; ఆర్పన్‌+*చాలున్‌= ఆర్పివేసికొనగలుగుతాడు. 


తాత్పర్యం: ఓరాజా! ఊరకే చింతిస్తూ కూర్చుంటే నిన్ను దుఃఖం ఆక్రమిస్తుంది. దానివలన అనర్థమే తప్ప 
మంచిదికాదు. అందుకే పుణ్యాత్ముడు ఎప్పుడూ చింతచేస్తూ కూర్చోడు. చింతను వదలి, క్రియాశీలుడై లోపల ఉన్న 
బాధ అనేటటువంటి అగ్నిని వివేకమనే శక్తితో ఆర్పివేయగలుగుతాడు. 


విశేషం: “చింత చేయటం - శోకించటం లౌకిక విషయాల్లో దుఃఖకారక మవుతుంది. చింతన చేయటం - స్మరణ - 
భగవంతుడి విషయంలో సుఖకారి అవుతుంది. అచింతనత్వం - అంటే దుఃఖకారి అయిన వ్యామోహంపట్ట స్మరణలేకుండా 
ఉండటమని అర్థం. అట్టాంటి అచింతనుడు - నిరంతరం ఉత్సాహంతో (క్రియాశీలిగానే ఉంటాడు. కార్య విజయాన్ని 
పొందుతాడు. గీతలో పరమాత్మ కూడా అర్జునుడి విషాదం “అనార్యజుష్ట మని (పామరపద్దతి) అనటంలో ఉద్దేశమిదే. 


ఇంద్రవజ్రలో త,త,జ,గ,గ అనే గణాలుంటాయి. 1-8 యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


క. ప్రియవస్తు వెడలుటయు న । ప్రియంబు వాటిల్లుటయు. బరిజ్ఞాన విని 
శ్రయ హీనులైన యల్పా | శయులకు 'దుఃఖంబు జేయు' జగతీనాథా! 30 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ రాజా!; ప్రియవస్తువు= ఇష్టమైన వస్తువు; ఎడలుటయున్‌= నశించటం; అప్రియంబు= 
పియంకానటువంటిది; పాటిల్టుటయున్‌= కలగటం; పరిజ్ఞాన= సమ(గ్రజ్ఞానముయొక్క; వినిశ్ళృయ హీనులు+ఐన= నిత్యానిత్య 
వివేక శూన్యులైన; అల్సాశయులకున్‌= సాధారణ మానవులకు (చిన్న ఆశయపరిధి ఉన్నవారికి); దుఃఖంబు+చేయున్‌= 
దుఃఖాన్ని కలుగజేస్తుంది. 


తాత్సర్యం: ఓ రాజా! సాధారణ మనుష్యుల ఆశయాల పరిధి చాలా చిన్నదిగా ఉంటుంది. అట్టాంటివారికి 
నిత్యానిత్యవివేకం చేత కలిగిన నిశ్చిత జ్ఞానం ఉండదు. కనుక ప్రియమైన వస్తువు నశిస్తే ఏడుస్తారు. ఏ మాత్రం 
అనిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నా దుఃఖిస్తారు. 

= థ ల 


విశేషం: తిక్కన 'మహాశయి శబ్దంనుండి 'అల్ఫాశయ” శబ్దాన్ని పుట్టించాడు. మహాశయులంటే సమ(గ్రజ్ఞానవంతులని అర్ధం. 
లు [ee] యు Sa యి 
వారి ఆశయాల పరిధి విశ్శజనీనంగా ఉంటుంది. అల్ఫాశయులు కుల, కుటుంబ, జీవిత పరిధిలో (బతుకుతూ ఉంటారు. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 541 


అట్లాంటివారికి ఏ చిన్న “వస్తువు పోయినా ఎంత చిన్న సంకట పరిస్థితి వచ్చినా ఏడుస్తూ కూర్చుంటారు. మహాశయులు 

ఇట్లాంటి సందర్భాలలోనే ధైర్యం వహిస్తారు. 
జ్ఞానంకంటె విజ్షానం, దానికన్నా పరిజ్ఞానం చాలా గొప్పది. పరి - అంటే సమ(గమైనదని అర్తం. భారత తాత్సర్యం 

ఇ Sa Sy = (<2) 
'ఎబుకను సమగ్రం” చేయటం. ఆత్మజ్ఞానమే సమగ్ర జ్ఞానం. పదార్థజ్ఞానం విజ్ఞానం కావచ్చునేమో కాని పరిజ్ఞానం మాత్రం 
Sa ళ్‌ ఉలి Sy Sy 
కాదు. కాబట్టి వస్తునాశం, అపియ సందర్భం - ఇవన్నీ తాత్కాలికాలు అనే నిశ్చితబుద్ది పరిజ్ఞానంచేతే కలుగుతుంది. 
ల వం అ =] 

వ. పండితుల నవి గలంపం జాల 'వనిన విని ధృతరాష్తుం డతనిదిక్కు మొగంబు గాంగం గూర్చుండి “నీ 
సుభాషితంబుల కతంబున శోకంబు డిందువడియె. బండితులు ప్రియాప్రియ వస్తు వియోగ సంయోగంబు 
వలన జనించు మానస దుఃఖంబుల నేమిటంజేసి పొరయకుండుదు రది సెప్పు 'మనుటయు నమ్మనుజపతి 
కతం డిట్లనియె. 31 

ప్రతిపదార్థం: (కనుక) పండితులన్‌= పండితులైన వారిని (పరిజ్ఞానం ఉన్నవారిని); అవి= వస్తునాశం, అపియసంఫప్రాప్తి - 

ఇవి రెండూ; కలంపన్‌+చాలవు= బాధింపజాలవు; అనినన్‌= అని చెప్పగా; విని; ధృతరాష్టుండు; అతని దిక్కు= విదురుడివైపు; 

మొగంబు+కా6ంగన్‌= ముఖంపెట్టి (ఎదురుగా); కూర్చుండి= కూర్చొని; నీ సుభాషితంబుల కతంబునన్‌= నీ సుభాషితాలవలన; 

శోకంబు= నా బాధ; డిందు+పడియెన్‌= నశించింది; పండితులు= ప్రాజ్ఞాలు; ప్రియ+అప్రియ= ఇష్టమైన, ఇష్టంకాని; వస్తు= 

వస్తువులయొక్క; వియోగ= పోగొట్టుకోటంచేత; సంయోగంబువలనన్‌= కలయికచేత; జనించు= పుట్టునట్టి; మానస= మానసికమైన; 

దుఃఖంబులన్‌= సుఖదుఃఖాది భావాలను; ఏమిటన్‌+చేసి= దేనిచేత; పొరయకుండుదురు= పొందకుండా ఉంటారో; అది= 

అట్టా ఉండటం (ఎట్లాగో); చెప్తుము+అనుటయున్‌= చెప్పుమని అడుగగా; ఆ+మనుజపతికిన్‌= ఆ ధృతరాష్టునితో; అతండు= 
లా భా 

విదురుడు; ఇట్టనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: సమ([గ్రమైన ఎరుక గలవారిని ప్రియాప్రియ వస్తువులు రెండూ ఏమీ చేయజాలవు' - అని చెప్పగా 
ధృతరాష్ట్రుడు విని, అతనివైపు తిరిగి కూర్చుండి 'నీ సుభాషితాల వలన నా బాధ తగ్గింది. ప్రాజ్ఞాలు ప్రియాప్రియ 
వస్తువుల సంయోగ వియోగాల వలన పుట్టే ఏ మానసిక భావాలచేతా ఆ(క్రమించబడకుండా ఎట్టా ఉంటారు? అది 
ఎట్లాగో వివరించుము' - అని అడిగాడు. అప్పుడు విదురుడు ఇట్టా అన్నాడు. 


నిశేషం: వేదాంతం చదవటం, వినటం వేరు. అది ఆచరణలో ఉంచటంవేరు. ధృతరాష్ట్రుడు వినని విషయం ఏమున్నది? 
అందుచేత ప్రాజ్ఞులు ద్వంద్వభావాతీతులుగా ఎట్టా ఉంటారో తెలిసికొనాలని అడుగుతున్నాడు. 


క. “ఈ లోకము నిస్సారం । బాలోకింపంగ ననంటియట్టుల; యని తా 

లోలత. బొందని పురుషుం । డేలా నెవ్వగల( జెందనిచ్చు మనంబున్‌? 32 
ప్రతిపదార్థం: ఈలోకము= ఈ సంసారం; ఆలోకింపంగన్‌= ఆలోచించిచూస్తే; అనంటి+అట్టుల= అరటి చెట్టులాగా; 
నిస్పారంబు= బలంలేనిది (అందుకే దుఃఖిస్తుందని అర్థం); అని= అని భావించి; తాన్‌= తాను; లోలతన్‌= అందులో ఆసక్తి 
కలగి ఉండటాన్ని; పొందని పురుషుండు= పొందని మనిషి ఏలా= ఎందుకు; మనంబున్‌= మనస్సును; నెజ+వగలన్‌= 
సంపూర్ణ వ్యథలను; చెందన్‌+ఇచ్చున్‌?= పొందనిస్తాడు? 


తాత్సర్యం: 'బాగా ఆలోచించి చూస్తే ఈ సంసార మనే వృక్షం అరటి చెట్టువలె దుర్చలమైనది. ఈ సంగతి 
గుర్తించి లోకంపట్ల ఆసక్తి పొందని మనిషి మనసును ఎందుకు వ్యథకు గురి చేస్తాడు? 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. అరటి చెట్టు దుర్చలమైనది. అంతా నీరే. అందుకే దుర్యోధనుని తొడలు అరటి కాండాలవలె 
ఉన్నాయని (రంభోరు నిజోరుదేశమునన్‌- అని నన్నయగారి ప్రయోగం - సభాపర్వం 2-249). ఈ సందర్భంలో చెట్టలో 
వేప, మామిడి మొదలైన చెట్టకున్న సారత్వం అరటిచెట్టుకు లేకపోవటం గమనిస్తే - ఈ పోలిక అర్థమవుతుంది. సారమంటే 
బలమని అర్థం. ధీమంతులు సారజ్ఞానం కలవారు కాబట్టి “ధృతి” మంతులన బడ్డారు. 


తే. అరయవచ్చినం దనమేను నెరవ తనకు । నొండు రూపులు దక్కక యునికి యరుదె? 
యను తలంపు ధ్రువంబుగ నలవరించి | బుధజనంబులు శోకంబు€ బొరయ రధిప! 33 


ప్రతిపదార్థం: అధిప= ఓ రాజా!; అరయవచ్చినన్‌= పర్యాలోచించగా; తనమేనున్‌= తన శరీరము; ఎరవు+అ= అన్యమైనదే; 
తనకున్‌; ఒండురూపులు= స్వరూపాలు; తక్కక+ఉనికిన్‌= కలగడం; అరుదె!= ఆశ్చర్యకరమా?; అను తలంపు= అనే 
నిశ్చయ జ్ఞానం; (ధువంబుగన్‌= దృఢంగా; అలవరించి= కలిగించుకొని (అభ్యాసంచేత సిద్దింపజేసికొని); బుధజనంబులు= 
పండితులు; శోకంబున్‌= శోకాన్ని; పొారయరు= పొందరు. 


తాత్పర్యం: పరిశీలించగా తన శరీరం కూడా తన కంటె భిన్నమయినదే. తనకు ఇతరమయిన ఆకారాలు 
సంభవించడం ఆశ్చర్యమా అని భావమును దృఢపరచుకొని విజ్ఞులు శోకించరు. 


విశేషం: జీవుడు శరీరాన్ని ధరించి కొంతకాలం ఉండి దాన్ని పాత వ(స్రాలను వదలివేసినట్టు వదలివేస్తాడని గీత బోధిస్తున్న 
విషయం ఇక్కడ అనుసంధించుకుంటే 'వచ్చిని అనే క్రియకు అర్థం తెలుస్తుంది. నెరయుట- అంటే సంపూర్ణత్వం పొందటం 
అని అర్థం. పుణ్యకర్మలవలన పునరావృత్తి రహితమైన (బ్రహ్మలోక (ప్రాప్తిని బీవి చెందుతాడు. అట్లాంటి ప్రాజ్ఞుడు మరలా 
మరొక రూపం పొందాలని ఆశించడు. వాడు జ్ఞానాగ్నిదగ్ధకర్ముడు - కాబట్టి కర్మపరిపాకం ఈ దేహంతోటే పూర్తి అవుతుందని 
అర్థం. లేనివాడే దివికి- భువికి తిరుగుతూ మరలా మరలా పుట్టుతుంటాడు. ఒండురూపులు - అంటే కొత్త కొత్త జన్మలని 


అర్థ 0. 

సీ, ఒక యింటనుండి వేటొక యింటి కరిగిన | విధమును వస్త్రంబు విడిచి యొండు 
వస్తంబు గట్టిన వడువును నై యుండు । నొడలు దొజంగి యొండొక్క యొడలు 
గైకొంట నృప! విను కడవకు సారెపై । నమర మృత్తిక యిడినపుడు విరియు 
టయు వెరవారం బట్టంగరాక చెడుటయు । వాని యెత్తెడు నెడ వ్రయ్యుటయును 


తే. నెత్తి యొకచోట డించిన నెడలుటయును । నెండి యవియుటయును నావ మిడినం బగిలి 
పోవుటయు వాడు జనులచేం బొలియుటయును । గలుగు గతి మేనికెట్లును గలుగు. జేటు. 34 


ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా! విను; ఒడలు= శరీరము; తొణుంగి= వదలిపెట్టి; ఒండు+ఒక్క+ఒడలు= మరొక శరీరం; 
కై+కొంట= ధరించటం; ఒక ఇంటన్‌+ఉండి= ఒక ఇంటిలో నుండి; వేణు+ఒక+ఇంటికి+అరిగిన విధమును= మరో ఇంట్లోకి 
వెళ్ళిన పద్దతి; వ(స్తంబు విడిచి= కట్టిన వస్రాన్ని విడిచిపెట్టి; ఒండు వ(స్తంబు+కట్టిన వడువును= మరొక వ(స్తాన్ని ధరించినపద్దతి; 
ఐ+ఉండున్‌= అయి ఉంటుంది; కడవకున్‌= కుండ తయారు చేయటానికై; సారెపైన్‌= సారెపైన; అమరన్‌= తగినట్టుగా; 
మృత్తికన్‌+ఇడిన+అపుడు= మట్టిని పెట్టినప్పుడు; విరియుటయున్‌= విరిసిపోవటం; వెరవు+ఆరన్‌+నేర్పు అతిశయించగా; పట్టం 
గన్‌+రాక= కుండను తీర్చటానికి కాకుండా; చెడుటయున్‌= చెడిపోవటం; వాని+ఎత్తెడు+ఎడన్‌= అవి ఎత్తేటప్పుడు; 
(వ్రయ్యుటయును= విరిగిపోవటం; ఎత్తి+ఒకచోటడించినన్‌= కుండ తయారయ్యాక ఎత్తి ఒక వైపుపెట్టగా; ఎడలుటయును= 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 543 


విచ్చిపోవటం; ఎండి= ఎండిన తరువాత; అవియుటయును= చీలిపోవటం; ఆవము+ఇడినన్‌= ఆవంలో పెట్టాక; పగిలిపోవుటయున్‌= 
విరిగిపోవటం; వాడు+జనులచేన్‌= ఉపయోగించే మనుష్యులచేత; పొలియుటయును= నశించటం; కలుగు గతి= కలిగే రీతి; 
మేనికిన్‌= దేహానికి కూడా; చేటు= నాశనం; ఎట్టునున్‌= ఎట్లాగైనా; కలుగున్‌= కలుగుతుంది (తప్పదు). 


తాత్సర్యం: ఓ రాజా! వినుము. ఈ శరీరం వదలి మరో శరీరాన్ని ధరించటమే మరణమంటే. ఇది ఎట్టాంటిదంటే 
ఒక ఇంటిలో కొంతకాలం ఉండి మరో ఇంట్లోకి మారటం వంటిది. కట్టిన బట్టను విడిచి మరో బట్టను కట్టుకొనటం 
వంటిది. కుండలు తయారు చేయటానికి ఎంతో నేర్పుగా సారెపైన కుమ్మరి మట్టిని అమర్చుతాడు. అప్పుడే 
చాలాసార్లు ఆ మట్టి విరిసిపోవటం జరుగుతుంది. మరింత నేర్పుతో కుండను తీర్చటానికి ప్రయత్నిస్తాడు. 
అప్పుడూ పాకం చెడి మట్టి ముద్దగా మిగిలిపోవచ్చును. కుండ తయారయిందనుకొందాము. అప్పుడు ఆ కుండను 
ఎత్తి నేలమీద దించేటప్పుడు విచ్చిపోవచ్చును. ఎండించిన తరువాత చీలిపోవచ్చును. ఆవంలో పెట్టి కాలాక కూడా 
విరిగిపోవచ్చును. ఇదంతా అయ్యాక ఆ కుండను ఉపయోగించేవాడిచేత ఎపుడో ఒకప్పుడు అది పగలకుండా 
ఉండలేదు. ఇట్లా ఆ కుండ ఏదో ఒక దశలో ఎట్లా నశిస్తుందో ఈ దేహం కూడా అంతే ఎప్పుడో ఒకప్పుడు నశించి 
తీరుతుంది. 


విశేషం: మనిషి దేహం ఎట్లాంటిదో, (బ్రహ్మాండం కూడా అట్లాంటిదే. అందుకే (బ్రహ్మాండాన్ని 'భాండి మంటారు. దానిని చేసే 
కుమ్మరి పేరే బ్రహ్మదేవుడు. ఈ పౌరాణిక నేపథ్యమంతా కలిగిన ఆచారమే శవసంస్కారం చేసేటప్పుడు నీటితో నిండిన 
కుండను శవం చుట్టూ తిప్పి పగులగొట్టటం. ఇతిహాసాలలోని ఉపమలు కూడా ధార్మిక సందేశాన్ని అందిస్తాయనటానికి 
ఇక్కడ శరీరాన్ని కడవతో పోల్చి చెప్పిన పద్దతి మంచి నిదర్శనం. 


వ. అది యెట్లంటేని గర్భాధానవేళయందును బిండావస్థయందును బ్రసూతిమాత్రంబున బాల్యంబునను 
యౌవనంబునం బ్రౌఢత్వ సమయంబునను వారకంబునం గర్మానురూపంబగు నాశంబు శరీరంబునకు 
సంప్రాప్తంబగు నిది కొలందియని యెటుంగరా దట్లగుటం దమతమ సుకృతదుష్కృతంబుల తెరువుల. 
బోయిన నీ తనయాదులవలని వగలం బొగులం బ్రయోజనంబు లేదు. ప్రాజ్ఞులు వివేకంబున సంసారంబు 
దుఃఖబహుళంబని యెటింగి తద్రూపగహనంబు గడచి శాశ్వత సుఖంబు బడయుదు'రనిన విని 
యాంబికేయుండు 'సంసారదుఃఖబహుళతయును దద్దహనత్వంబును నెటిగింపు' మనుటయు నవ్విభునకు 
విదురుం డిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అది+ఎట్టు+అంటి(వి)+ఏనిన్‌= అది ఎట్లాగని అంటివా, వినుము; గర్భ+ఆధాన వేళయందును= పురుషుడు 
స్రీలో గర్భాన్ని ధరింపజేసిన సమయంలోనూ; పిండ+అవస్థయందును= పిండదశలోనూ; (ప్రసూతి+మా(త్రంబునన్‌= 
ప్రసవసమయంలోనూ; బాల్యంబునను= బాల్యావస్థలోనూ; యౌవనంబునన్‌= యౌవనంలోనూ; (ప్రాఢత్వ సమయంబునన్‌= 
పెద్దవారయ్యాక; వార్హకంబునన్‌= ముసలితనంలోనూ; శరీరంబునకున్‌= ఈ దేహానికి; కర్మ+అనూరూపంబు+అగు= తమతమ 
పూర్వ జన్మలలో చేసిన పాపపుణ్య కర్మలకు తగిన; నాశంబు= (రీతిలో) నశించటం; సంప్రాప్తంబు+అగున్‌= జరుగుతుంది; 
ఇది+కొలంది+అని= మరణానికి ఇదే పద్దతి అని; ఎజుంగరాదు= గుర్తించలేము; అట్టు+అగుటన్‌= అట్టాకావటంవలన; 
తమతమ= తాము తాము చేసిన; సుకృత దుష్కృతంబుల= పుణ్యపాపాల; తెరువులన్‌= (ఫలితంగా తమకు లభించిన) 
దారులలో (స్వర్గానికి, నరకానికి); పోయిన= వెళ్ళిపోయిన; నీ తనయాదుల వలని= నీ కుమారులు బంధువులు - వీరివలన 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏర్పడ్డ; వగలన్‌= దుఃఖంతో; పొగులన్‌= బాధపడి; ప్రయోజనంబులేదు= ఏమీ లాభంలేదు; ప్రాజ్ఞాలు= సమ(గ్రమైన జ్ఞానం 
ఉన్నవారు; వివేకంబునన్‌= వివేకం కారణంగా; సంసారంబు= ఈ సంసారం; దుఃఖబహుళంబు+అని= అనేక విధాలైన 
దుఃఖాలకు ఆకరమని; ఎణింగి= తెలిసికొని; తద్‌+రూపగహనంబున్‌+కడచి= ఆ సంసారంలోని భిన్నక్తేశకారకమైన ఘట్టాలను 
దాటి; శాశ్వత సుఖంబున్‌= శాశ్వతమైన మోక్ష సుఖాన్ని; పడయుదురు= పొందుతారు; అనినన్‌= అని విదురుడు చెప్పగా; 
విని; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సంసారదుఃఖ బహుళతయును= సంసారంలో ఎక్కడెక్కడ ఎట్టా దుఃఖం ఉందో; 
తద్‌+గహనత్వంబును= దాన్ని దాటటం ఎందుకు కష్టమో; ఎణింగింపుము+అనుటయున్‌= నాకు తెలుపుము- అని కోరగా; 
ఆ+విభునకున్‌= ధృతరాష్ట్రుడికి; విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: అది ఎట్టాగంటావా వినుము. పురుషుడు స్త్రీలో గర్భాన్ని ధరింప జేసిన సమయంలో, గర్భంలో పిండం 
ఎదుగుతున్న దశలో, కాన్సు జరిగేటప్పుడు, బాల్యంలో, యౌవనంలో, పెద్దవారయ్యాక ముసలితనంలో - ఈ దేహం 
తమ తమ కర్మలకు అనుగుణంగా ఎన్నో రీతులుగా నశిస్తూ ఉంటుంది. ఎన్ని విధాలుగా ఎప్పుడెప్పుడు నశిస్తుందో 
చెప్పటం కూడా కష్టమే. మరణానికి ఇదే పద్దతి అని గుర్తించలేము. అట్లా కావటం వలన నీ కుమారులు 
బంధువులు కూడా తాము తాము పూర్వజన్మలలో చేసిన పుణ్యపాప కర్మలకు అనుగుణంగా లభించిన దారులలో 
స్వర్గ, నరకాలకు చేరుకొన్నారు. వారిని గురించి దుఃఖించటం వలన లాభం ఏముంది? ఎరుక సమగగ్రంగా ఉన్నవారు 
ఈ జీవితం ఎన్నో విధాలైన దుఃఖాలకు ఆకరమని తెలిసికొని ఆ దుఃఖ కారకమైన ఘట్టాలన్నింటినీ దాటి 
శాశ్వతమైన మోక్ష సుఖాన్ని పొందుతారు” అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విని సంసారంలో ఎక్కడెక్కడ 
దుఃఖం పరివ్యాప్తమయిందో దాన్ని దాటటం ఎందుకు కష్టమో వివరించు'మని కోరగా విదురుడు ఇట్లా చెప్పటం 
మొదలు పెట్టాడు. 


విశేషం: తరువాతి పద్యాలలో పుట్టుకనుండి మరణందాకా జీవితంలో దుఃఖం ఏ విధంగా పెనవేసుకున్నదో విదురుడు 
వివరిస్తాడు. “గహనం' అనే మాటలకు వివరణ అవసరం. కఠినమని, కష్టమని, అసాధ్యమని - సందర్భాన్నిబట్టి అర్థం చెప్పాలి. 
దుఃఖం ఏదో ఒక రూపంలో వచ్చి మనిషిని తాకుతుంది - ఆ తాకిడిని తట్టుకొనటం 'గహనంి (గగనమైపోయిందని 
వ్యవహారంలో అంటాం). 


తద్రూపగహనంబు - అంటే అనేక విధాలైన కష్టాలకు ఆకరమైన కఠినమైన సంసారమని అర్థం. గహనమైన 
దుఃఖరూపమైన సంసారమని భావం చెప్పుకోవాలి. 
తే. 'కలసి శుక్ల శోణితములు కరుడు గట్టి । విను మమేధ్య మధ్యమున బ్రవృద్ది( బొంది 

కాలవశత నప్పిండ మంగంబులెల్ల । గలిగి శిశువయి మారుతగతి యెలర్ప. 36 
ప్రతిపదార్థం: వినుము=రాజా విను; శుక్ష శోణితములు= వీర్యము, రజస్సులు; కలసి= రెండూకలిసి; కరుడుగట్టి= ముద్దగా 
మారి; అమేధ్య= మురికి (మలం); మధ్యమునన్‌= నడుమ; ప్రవృద్ది పొంది= పెరిగి; ఆ+పిండము= ఆ పిండం; కాలవశతన్‌= 


కాలక్రమంలో; అంగంబులు+ఎల్లన్‌= అన్ని అవయవాల్నీ; కలిగి= పొంది; శిశువు+అయి= శిశువుగా; మారుతగతి= ప్రాణవాయు 
గమనం; ఎలర్పన్‌= కలుగగా. 


తాత్పర్యం: 'రాజా! వినుము వీర్యం, రజస్సు కలిసి ముద్దగా మారి మురికి మధ్య పెరిగి ఆ పిండం కాలక్రమంలో 
అన్ని అవయవాల్నీ పొంది శిశువుగా అయి, ప్రాణవాయు గమనం పొందగా. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 


545 
క.  వెడలునెడ గాఢ పీడం | బడి సుడివడి యోని నొత్తువడి యొక భంగిన్‌ 
వెడలంగ గ్రహభూతముల । ప్పుడు దొడంగి యనేక దురితములు గల్పించున్‌. 37 


ప్రతిపదార్థం: వెడలు+ఎడన్‌= తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు; గాఢపీడన్‌+పడి= తీవ్రమైన బాధను అనుభవించి; 
సుడివడి= గర్భంలో గిరగిర తిరిగి; యోనిన్‌= యోని ముఖంలో; ఒత్తు+పడి= అదుమబడి; ఒక భంగిన్‌= ఏదో ఒక రీతిగా 
(కష్టంపైన); వెడలంగన్‌= బయటపడగా; (గహభూతములు= (గ్రహాలు, భూతాలు; అప్పుడు= ఆ సమయంలో; తొడ.గ= 
ప్రయత్న పూర్వకంగా (పూనుకొని); అనేక= చాలా; దురితములు= కష్టాలు; కల్ప్సించున్‌= కల్పిస్తాయి. 


తాత్సర్యం: అట్లా పెరిగి శిశువైన పిండం తల్లి గర్భంనుండి బయటపడేటప్తుడు తీవ్రమైన బాధను అనుభవించి 
గర్భాశయంలో గిరగిర తిరుగుతూ యోని ముఖంలో అదుమబడి అతికష్టంమీద బయటపడగా, సరిగ్గా అదే 
సమయంలో (గ్రహాలు, భూతాలు వ్రాలి ఆ శిశువునకు ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. 


విశేషం: గహ - భూత శబ్దాలకు వివరణ అవసరం. సూర్యచం(ద్రాదులు (గ్రహాలు. (గ్రహస్థితి శిశువు జాతకంమీద (ప్రభావం 
చూపుతుంది. భూతాలు - అంటే పంచభూతాలు (పృథివి, ఆపస్సు, తేజస్సు (అగ్ని), వాయువు, ఆకాశం) - వీటి (ప్రభావం 
కూడా శిశువు ఆరోగ్యం మీద ఉంటుంది. భూతమని పిశాచాదులకు కూడాపేరు. శ్రీకృష్ణుడి బాల్యంలో వేధించిన పూతన 
ఒక భూతమే. ఇట్టా శిశివుకు ఆయురారోగ్య పీడలు కలుగుతాయి అంటారు. వీటిని మొత్తం కలిపి 'బాలగ్రహ దోష 
మంటారు. 


వ. అట్లు జనియించి మనుజుండు. 38 


ప్రతిపదార్థం: మనుజుండు= మానవుడు; అట్టు; జనియించి= పుట్టి. 


తాత్సర్యం: మనుష్యుడు అట్టా పుట్టి. 
క. బాలత్వంబున నవివే । కాలోలత శుచియు నశుచి యైనదియు సమం 
బై లీల జుగుప్పిత విధి | శీలత నొందంగ దుర్విచేష్టలం దిరుగున్‌. 39 


ప్రతిపదార్థం: బాలత్వంబునన్‌= బాలుడుగా; అవివేక+ఆలోలతన్‌= అవివేకంతో కూడిన పనులలో ఆసక్తి కలిగి; శుచియున్‌= 
పవిత్రతా; అశుచి+ఐనదియున్‌= అపవిత్రమైనదీ; సమంబై= ఒకటికాగా; లీల= ఆడే ఆట(లు); జుగుప్పిత= అసహ్యంకలిగించే; 
విధి శీలత= పనులనే లక్షణంగా కలిగినవి కాగా; దుర్విచేష్టలన్‌= చెడ్డనడవడులతో; తిరుగున్‌= కాలం గడిపివేస్తాడు. 


తాత్సర్యం: ఇక బాల్యంలో వివేకం లేని పనులలోనే ఆసక్తి మెండు. పరిశుభ్రత, అపరిశుభ్రత రెండూ బాలుడికి 
సమానమే. ఆటలో ఎన్నో అసహ్యకరమైన పనులు చేస్తాడు. యోగ్యం కాని పనులలో కాలం గడిపివేస్తాడు. 


విశేషం: 'బాలస్తావత్‌ క్రీడాసక్షి అని శంకరాచార్యులు కూడా ఈ విషయాన్ని వివరించారు. బాల్యమంటే ఆటలాడుకొనటం 
మా(త్రమే. అవివేకపు పనుల మీద బాలుడికి ఆసక్తి మెండుగా ఉంటుంది. ఇట్టా బాల్యం వ్యర్థమవుతుంది. అప్పుడే నడవడిలో 
దుర్మార్గత్వం కూడా (ప్రవేశించేది. అక్కడ సన్మార్గంవైపు ఎవరు మరలుతారో వారు పెద్దవా రయ్యాక బాగుపడుతారు. 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


క యౌవనమున విషయ పర । త్యావేశము దుఃఖకారియై యల(ప(గ నా 

నా విధ దుర్వినయములకు( । దావలమై మెలగు నిందితప్రక్రియలన్‌. 40 
ప్రతిపదార్థం: యౌవనమునన్‌= యుక్తవయస్సులో; విషయపరత్వ+ఆవేశము= ఇం(ద్రియపరమైన సుఖంలోని తీవ్రమైన కోరిక; 
దుఃఖకారియె= దుఃఖాన్ని కలిగించేదై; అల(ప(గన్‌= బాధించగా; నానావిధ= అనేక విధాలైన; దుర్వినయములకున్‌= దుష్టప్రవర్తనలకు; 
తావలము+ఐ= చోటై; నిందిత= దూషితమైన; (ప్రక్రియలన్‌= పనులలో; మెలంగున్‌= (ప్రవర్తిస్తాడు. 


తాత్సర్యం: యౌవనం రాగానే ఇంద్రియపరమైన సుఖంలోని తీవ్రమైన కోరిక యువతీయువకులచేత ఎన్నో పనులు 
చేయిస్తుంది. చివరికి దుఃఖాన్నే కలిగిస్తుంది. ఎంతో బాధిస్తుంది. అనేక విధాలైన దుష్ట్రమైన పనులు చేయటానికి 
(పరేపిస్తుంది. ఇట్లా యౌవనం కూడా దుఃఖకారే అవుతుంది. 


విశేషం: 'తరుణస్తావత్‌ తరుణీ సక్తి అని శంకరాచార్యులు తరుణావస్థను వివరించారు. యౌవనంలో స్త్రీ సంబంధమైన 
కామన తప్ప మరొకటి “ఇష్టంగా” ఉండదు. ఇంద్రియాలను ఆకర్షించటం, తద్ద్వారా మనస్సును భోగంవైపు లాగి బంధించటం 
కామలక్షణం. కామం ముందు ఏ వివేకమూ పనిచేయదు. ఆ యౌవనంలోనే ఎందరో తప్పటడుగులు వేసి ఆరోగ్యం 
కోల్పోతారు. అన్ని విధాలుగా (భ్రష్టులై దొంగతనం, మోసం, మొదలు హత్యలు చేయటం దాకా మనిషిని పతనావస్థకు 
చేర్చగలగటం ఒక కామానికే సాధ్యం. చివరికి మనిషి దుఃఖంపాలు కావటం తప్ప కామం వలన మరొక లాభం లేదు - 
అని విదురుడి ఉపదేశ సారాంశం. 

“'బలవా నిం(దియ(గామో విద్వాంస ముస కర్షత్రి' అని అన్నారు. ఎంత గొప్ప విద్వాంసుడు, ఇం(దైయనిగ్రహ పటువూ 
అయినా విషయవాసన ముందు ఆకర్షించబడతాడని అర్థం. 
మత్తకోకిల: 

వృద్దు(డైనతటిన్‌ బలంబును వీళయుం దటుగంగ దు 

ర్చుద్ధి వాటిల మ్రగ్గి యింద్రియముల్‌ విశక్తత( బొంద దో 

షోద్దతిన్‌ రుజ లుద్ధవింపంగ నొండురూపగు పాశసం 

బద్దు( జేసి జముండు దివ్వ(గ( బాయు నబ్బవముం దుదిన్‌. 41 


ప్రతిపదార్థం: వృద్దు(డు+ఐన+తటిన్‌= ముసలివాడయ్యాక; బలంబును= బలమూ; వీళయున్‌= పరాక్రమమూ; తణుగంగన్‌= 
తగ్గిపోగా; దుర్చుద్ది+పాటిలన్‌= ఉచితానుచిత పరిజ్ఞానం నశించి, 'చెడు వైపు బుద్ది ప్రసరిస్తుండగా; ఇం(దియముల్‌= 
ఇంద్రియాలు; మ్రగ్గి= పడిపోయి (అరిగిపోయి); విశక్తతన్‌= నిశ్ళక్తిని; పొందన్‌= పొందగా; దోష+ఉద్దతిన్‌= దోషాల విజృంభణంచేత; 
రుజలు= రోగాలు; ఉద్భవింప(గన్‌= పుట్టగా; ఒండురూపగు= ఏదో ఒక రూపంలో; పాశసంబద్దున్‌+చేసి= పాశం తోకట్టి; 
జముండు= యముడు; తివ్వంగన్‌= ప్రాణంలాగగా (మనిషి చివరకు); ఆ+భవమున్‌= ఆ జన్మను; తుదిన్‌= చివరికి; 
పాయున్‌= వదిలి వేస్తాడు. 


తాత్సర్యం: చివరికి ముసలితనం రాగా మనిషి బలమూ తగ్గుతుంది. పరాక్రమమూ తగ్గిపోతుంది. ఉచితానుచిత 
పరిజ్ఞాన శూన్యుడై అనుచిత కార్యాలవైపే బుద్ది ప్రసరిస్తుంది. ఇంద్రియాలు పడిపోయి నిశ్ళక్తి ఆవరిస్తుంది. దోషాలు 
విజృంభించి రకరకాల రోగాలు పుట్టుతాయి. అప్పుడు యముడు ఏదో ఒక రూపంలో కాలపాశాన్ని వేసి మనిషి 
ప్రాణాన్ని లాగుతాడు. చివరికి మనిషి నిస్సహాయుడై ఆ జన్మను వదలిపెట్టుతాడు. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 547 


విశేషం: బలం వేరు, విజృంభించే స్వభావం వేరు. ముసలి వయసులో ఈ రెండూ తగ్గిపోతాయి. 


ఉచితానుచితపరిజ్ఞానం నశించటంతో ముసలివారి ప్రవృత్తి పిల్లల ప్రవృత్తిగా మారిపోతుంది. శిక్షితమైన జీవితం 
కాకపోతే ఏ విషయంలోనూ నిగ్రహముండదు. అందరినీ తిడుతూ అందరికీ భారమవుతాడు. 


ఇంద్రియాలు అరిగిపోతాయి. వాటి కార్యకలాపాలకు కావలసిన శక్తి ఉండదు. 


సత్య రజ స్తమోగుణాలకు చెందిన వాతపిత్తశ్లేష్మదోషాలు మూడూ విజృంభిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం అన్ని 
రోగాలు ఈ త్రివిధ దోషాలతో పుట్టుతాయి. 


వయస్సుపరంగా 'జరి (ముసలితనం) ఆరోగ్యం చెడిపోవటం 'రుజి (వ్యాధి) - ఈ రెండింటిలో ఏది వచ్చినా 
యమపాశం సిద్ధంగా ఉంటుంది. 


అందుకే దంతాలు పడకుండా ఉన్నప్పుడే, తనువులో శక్తి ఉన్నప్పుడే, కాంతాసంఘం అసహ్యించుకొనకముందే 
మనిషి జాగరూకుడై భగవంతునివైపు మనసు మళ్ళించి ధార్మిక కార్యాలలో మగ్నుడై యుక్తాహార విహారాలతో దేహాన్ని 
మనస్సును (క్రమబద్దీకరించుకొనాలని మన భారతీయ సంప్రదాయం విధించింది. 


మత్తకోకిల వృత్తంలో ప్రతిపాదానికీ ర,స,జుజ,భ,ర గణాలుంటాయి. 1-11 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం 
ఉన్నది. 


వ. కావున సంసారంబు దుఃఖబహుళంబగుట విస్పష్టం బది యట్లుండె లోభక్రోధ మదోన్మత్తులై దుర్మతు లింద 
రమింతు రందలి సుఖలేశంబునకై యొండొరులం జెటుపను జంపను జొచ్చి ధర్మపథంబు దప్పి యమ 
కింకరుల చేతం బడుదు రిత్తెఐింగు బుధులవలన( దెలియ విని విమలస్వాంతులు సన్మార్గంబున వర్తిల్లి 
నిత్యానంద స్వరూపు లగుదురు. దీని గహనత్వంబు పెద్దలచేత వినినతెటింగు సెప్పెద నాకర్ణింపుము. 42 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; సంసారంబు= ఈ సంసారం; దుఃఖబహుళంబు+అగుట= చాలా దుఃఖాలతో నిండినది 
కానటం; విస్పష్టంబు= చాలాస్పష్టమైన అంశం; అది+అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉన్నది; లోభ, (క్రోధ, మద+ఉన్మత్తులు+ఐ= 
లోభంతోనూ, (క్రోధంతోనూ, మదంతోనూ మిక్కిలి ఉన్మాదం పొందినవారై; దుర్మతులు= దుష్టబుద్ధి కలవారు; ఇందున్‌+అ= 
ఈ విషయలంపటలోనే; రమింతురు= మునిగి సుఖాలు అనుభవిస్తుంటారు; ఇందలి= ఈ విషయజగత్తులోని; సుఖ 
లేశంబునకై= కొద్దిపాటిదైన ఈ సుఖంకోసం; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; చెణుపను= నాశనం చేయడానికి; చంపను= 
చంపివేయడానికి; చొచ్చి= బయలుదేరి; ధర్మపథంబు+తప్పి= ధర్మమార్గం వదిలి; యమకింకరులచేతన్‌+పడుదురు= 
యమభటులచేతికి చిక్కుతారు; ఈ+తెజంగు= ఈ రీతి; బుధులవలనన్‌+తెలియన్‌+విని= పండితులవలన బాగా విని; 
విమల స్వాంతులు= పవిత్రమైన హృదయం కలిగినవారు (పుణ్యాత్ములు); సత్‌+మార్గంబునన్‌+వర్తిల్లి= మంచి మార్గంలో 
నడుచుకొని; నిత్య+ఆనంద స్వరూపులు+అగుదురు= నిత్యమైన (బ్రహ్మానంద స్వరూపులవుతారు (విముక్తులవుతారు); దీని= 
ఈ సంసారంయొక్క; గహనత్వంబు= దాటటంలోని క్లేశం; పెద్దలచేతన్‌+వృద్దులవలన; వినిన తెజంగు= విన్న పద్దతి; 
చెప్పెదన్‌= నీకు చెబుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అందువలన ఈ సంసారం బహుదుఃఖాలకు నిలయం - అన్నది చాలా స్పష్టమైన అంశం. అది అట్లా 
ఉంచుదాం. లోభ (క్రోధ మదాల చేత మనుష్యులు ఒక ఉన్మాద స్థాయిలో పడిపోయి దుష్టబుద్దులై నిరంతరం 
విషయ లంపటంలోనే మునిగి సుఖం అనుభవిస్తూ కాలం గడిపేస్తారు. కొద్దిపాటిదైన ఈ సుఖం కొరకు ఒకరినొకరు 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెరపటానికి, చివరకి చంపటానికి కూడా వెనుదీయరు. ఈ పనిలో వాళ్ళు ధర్మపథాన్ని వదలివేసి చివరకి యమభటుల 
చేతుల్లో చిక్కుతారు. పుణ్యాత్ములు ఈ విధంగా దుష్ట బుద్దులు నశించటాన్ని ప్రాజ్ఞులద్యారా విని నిత్యానిత్య 
వివేకం పొంది, సన్మార్గంలో వర్తిస్తూ, నిత్యమైన ఆనంద స్వరూపులై విముక్తులవుతారు. ఈ సంసారాన్ని దాటటం 
ఎంత క్లేశంతో కూడినదో పెద్దలనుండి నేను విన్న విషయం నీకు చెప్పుతాను వినుము. 

విదురుడు ధృతరాష్టునకు సంసారగహనంబు తెణంగెణీంగించుట (సం. 11-5-1) 


తరువోజ: 

అతిదుర్గమగు నరణ్య ప్రదేశమున నవనీసురుం డొక( డరుగుచునుండ 

మితిలేని ఘోరంపు మృగములు శరభమృగపతిప్రముఖముల్‌ మిక్కిలి భయము 

మతి కావహించుచు మార్గంబునందు మల్లడిగొనుడు నున్మార్గ యానమున 

ధృతి దూలం జన నవి తిరిగె వెన్వెనుక( దెక్కలికాలు దో(తెంచి రాతనికి. 43 
ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; దుర్గము+అగు= చొరటానికి వీలుకాని; అరణ్య (ప్రదేశమునన్‌= అడవిలో; అవనీసురుండు+ 
ఒకండు= ఒక బ్రాహ్మణుడు; అరుగుచున్‌+ఉండన్‌= వెళుతుండగా; మితిలేని= లెక్కకు మిక్కిలి; ఘోరము+మృగములు= 
భయంకరమైన అడవి జంతువులు; శరభ= శరభాలు; మృగపతి ప్రముఖముల్‌= సింహాలు మొదలైనవి; మిక్కిలి భయము= 
గొప్ప భీతిని; మతికిన్‌= మనసుకి; ఆవహించుచున్‌= కలిగిస్తూ; మార్గంబునందున్‌= దారిలో; మల్లడిగొనుడున్‌= చుట్టుముట్టగా; 
ఉన్మార్గయానమునన్‌= దారిని తప్పించి అడ్డదారులు తొక్కి; ధృతిదూలన్‌= ధైర్యం నశించగా; చనన్‌= పరుగెత్తగా; అవి= ఆ 
అడవి జంతువులు; తిరిగె= వెనక్కు మళ్ళాయి; వెను+వెనుకన్‌= ఆ వెంటనే; ఆతనికిన్‌= ఆ బ్రాహ్మణుడికి; తెక్కలికాణు= 
దొంగలు; తోతెంచిరి= అగుపడ్డారు. 


తాత్సర్యం: ప్రవేశించటానికి వీలుకాని ఒక భయంకరమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్ళుతుండగా లెక్కకు 
మిక్కిలిగా అడవిజంతువులు, శరభాలు, సింహాలు, పులులు మొదలైనవి గొప్పభీతిని పుట్టిస్తూ అతడి చుట్టూ 
కమ్ముకొన్నాయి. ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోతూ అడ్డదారులలో పడి పరిగెత్తటం మూలాన ఆ జంతువులు 
వెనక్కు మళ్ళాయి. ఆ వెంటనే ఆ (బ్రాహ్మణుడికి ఒక దొంగల గుంపు కనిపించింది. 


విశేషం: శరభం: మీగండ్లమెకము అని నిఘంటువులు చెప్పుతున్నాయి. సింహ శరభ శార్జూలాలను కలిపి చెప్పుతారు. 
అడవిలో మిక్కిలి భీతిని కలిగించే జంతువులు ఈ మూడూ అని అంటారు. 


తరువోజలో ప్రతిపాదంలోనూ మూడు ఇంద్రగణాలూ, ఒక సూర్యగణమూ, మరల మూడు ఇంద్రగణాలూ, ఒక 
సూర్యగణమూ ఉంటాయి. మొదటి గణము మొదటి అక్షరమునకు, అయిదవగుణము మొదటి అక్షరమునకు యతిమైత్రి, 
మరల ఆజవ గణము మొదటి అక్షరమునకు ఎనిమిదవ గణము మొదటి అక్షరమునకు యతిమైత్రి. ప్రాస నియమం కలదు. 


వ. అట్టి యెడ. 44 
తాత్సర్యం: ఆ సమయంలో. 
తోటకము 


గరుపాటి(గ మేను ప్రకంపమునం । బొరి. దొట్రువడం బదముల్‌ దొలంగం 
జొర నెచ్చాటు లేమి నసువ్యయఖీ । భర మొందిన€ జేడ్సడు భావముతోన్‌. 45 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 549 


ప్రతిపదార్థం: మేను= శరీరం; గరుపాజంగన్‌= నిశ్చేష్టమై వెండ్రుకలు నిక్కపొడుచుకోగా; ప్రకంపమునన్‌= మిక్కిలి అదిరిపాటుచేత; 
పారిన్‌= మిక్కిలిగా; తొట్రు+పడన్‌= తడబాటు పొందగా; పదముల్‌= కాళ్ళు; తొలంగన్‌= అటు ఇటూ పడుతుండగా; చొరన్‌= 
ప్రవేశించటానికి (దూరటానికి); ఏ+చోటు+లేమిన్‌= ఏ చోటూ లేకపోవడంచేత; అసువ్యయభీభరము= (ప్రాణంపోతుందన్న 
మిక్కిలి భయం; ఒందినన్‌= కలుగగా; చేడ్పుడు= చేష్ట్రలుడిగిన; భావముతోన్‌= మనసుతో. 


తాత్సర్యం: దొంగలను చూచి అతడి ఒళ్ళు నిక్కపొడుచుకొన్నది. భయంతో అదిరిపోయాడు. అడుగులు తడబడ్డాయి. 
ఎటువైపూ తప్పించుకొనటానికి వీల్లేని పరిస్థితి. ప్రాణం పోతుందన్న భయం అతిశయించి నిశ్సేష్ణుడయ్యాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి. ప్రకరణోచితమైన ఛందస్సు. తోటకవృత్తంలో ప్రతిపాదానికీ నాలుగు సగణా లుంటాయి. మొదటి 
అక్షరానికీ తొమ్మిదవ అక్షరానికీ యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


తే. దెసలు గలయంగ( జూచుచు దిక్కుదనకు । నెవ్వరును లేమి వెగడందు నెంత దవ్వు 

సనిన నడవికి( గడ లేమియును మృగవ్ర జంబు పొదువుటయును గొందలంబు సేయ. 46 
ప్రతిపదార్థం: దెసలు= దిక్కులు; కలయంగన్‌= అన్నివైపులా; చూచుచున్‌= చూస్తూ; తనకున్‌; దిక్కు; ఎవ్వరును+లేమిన్‌= 
ఎవరూలేకపోవటంవలన; వెగడు+అందున్‌= భయపడ్డాడు; ఎంతదవ్వు+చనినన్‌= ఎంత దూరం పరిగెత్తినా; అడవికిన్‌= అడవికి; 


కడలేమియును= అంతం లేకపోవటం; మృగ(వ్రజంబు= అడవి జంతువుల సమూహం; పొదువుటయును= కమ్ముకోవటం; 
కొందలంబున్‌= చీకాకును; చేయన్‌= కలగజేయగా. 


తాత్పర్యం: అటూ ఇటూ దిక్కులు చూస్తూ, తనను కాపాడేవారు ఎవరూ లేరని తెలిసిపోగా భయం ఎక్కువైంది. 
ఎంతదూరం పరుగెత్తినా అడవికి అంతం కనిపించటం లేదు. ఎటుపోయినా మృగాలు కమ్ముకొంటూనే ఉన్నాయి. 
వీటితో అతడు చీకాకు పడిపోగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


వ. _ అప్ప డాభీషణారణ్యంబున నేదిక్కుసూచినను దటిచుగా నొడ్డిన యురులు దోంచె. ఘఫోరాకారయగు నొక్క 
యువిద యతనిం గౌంగిలించుకొనియె. బంచశిరంబులును నగనిభంబులు నగు నాగంబు లనేకంబు 
లవ్వనంబునం గ్రందుకొనం దిరుగుచుండె. దత్రృదేశంబున నొక్కయుదపానంబు వల్లీవితానంబుచేత 
సంవృతంబై మీంద6 దృణంబులు వరంగి నిగూఢంబైయున్న నప్పరుషుం డా నూతంబడి యొక్క బలుదీ(గం 
దవిలి తలక్రిందై వ్రేలుచు( గొమ్మనున్న పనసవంటి చందంబున నుండె న ట్లయ్యవస్థ నొందియు 
నక్కూపంబులో నొక్కభీమభుజంగంబు నాలుకలు గ్రోయ నాటు దలలును బండ్రెండు కాళ్ళును గృష్టశబల 
వర్ణంబును గల మహాగజం బానూతి దరినున్న తరువు. జేరంజనుదేర నందు శాఖోవ శాఖల 
నానావర్ణంబులగు మధుకరంబులు మధుసంచయనం బాచరించి వర్తింప సితాసితంబులగు మూషికంబు 
లమ్మహీరుహంబు మూలంబు నటుకు చుండ. 47 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ+భీషణ+అరణ్యంబునన్‌= ఆ భయంకరమైన అడవిలో; ఏ దిక్కు+చూచినను= 
ఏవైపు చూచినా; తజిచుగాన్‌= ఎక్కడ పడితే అక్కడ; ఒడ్డిన= పన్నిన; ఉరులు= ఉచ్చులు; తోణెన్‌= కనిపించాయి; ఘోర+ 
ఆకార+అగు= భయంకరమైన ఆకారమున్న; ఒక్క+ఉవిద= ఒకసస్తీ; అతనిన్‌+కౌంగిలించుకొనియెన్‌= అతడిని కౌగిలించుకొన్నది; 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


పంచశిరంబులును= ఐదు తలలున్నవి; నగ నిభంబులున్‌+అగు= పెద్ద కొండలలాంటివైన; నాగంబులు= ఏనుగులు; 
అనేకంబులు= చాలా; ఆ+వనంబునన్‌= ఆ అడవిలో; (క్రందుకొనన్‌= సందడిగా; తిరుగుచుండెన్‌= తిరుగాడుతున్నాయి; 
తద్‌+ప్రదేశంబునన్‌= అక్కడ; ఒక్క+ఉదపానంబు= ఒకబావి; వల్రీవితానంబుచేతన్‌= తీగల గుంపుచేత; సంవృతంబు+ఐ= 
కప్పబడి; మీద= పైన; తృణంబులు+పరంగి= గడ్డితోకూడి ఉండి; నిగూఢంబు+ఐ+ఉన్నన్‌= గుర్తించటానికి వీలుకాకుండా 
ఉండగా; ఆ+పురుషుండు= ఆ (బ్రాహ్మణుడు; ఆ నూతన్‌+పడి= ఆ బావిలోపడి; ఒక్క+బలు+తీంగన్‌= ఒక గట్టి తీగకు; 
తవిలి= తగుల్కొని; తలక్రిందు+ఐ= తలకిందుగా; (వ్రేలుచున్‌= వేలాడుతూ; కొమ్మన్‌+ఉన్న= కొమ్మచివరనున్న; పనస వంటి 
చందంబునన్‌= పనసపండులాగా; ఉండెన్‌= ఉండిపోయాడు; అట్టు+అవస్థన్‌+ఒందియున్‌= అలాంటి దుర్రశను పొందికూడా; 
ఆ+కూపంబులోన్‌= ఆ బావిలో; ఒక్కభీమ భుజంగంబు= ఒక పెద్దపాము; నాలుకలు (గోయన్‌= నాలుకలు చాచగా; ఆజు+ 
తలలున్‌= ఆరుతలలూ; పం(డైండు కాళ్ళును= పన్నెండు కాళ్ళూ; కృష్ణ శబలవర్లంబును= రంగుల చారలు కలిగిన 
నల్లదనము; కల= కలిగిన; మహాగజంబు= పెద్ద ఏనుగు ఒకటి; ఆ నూతి దరిన్‌+ఉన్న= ఆ బావి దగ్గరనున్న; తరువున్‌+చేరన్‌+ 
చనుదేరన్‌= చెట్టు దగ్గరకు సమీపిస్తుండగా; అందున్‌= ఆ చెట్టులో; శాఖ+ఉపశాఖలన్‌= కొమ్మలలో రెమ్మలలో; నానా 
వర్లంబులు+అగు= వవిధమైన రంగులు గల; మధుకరంబులు= తుమ్మెదలు; మధుసంచయనంబు+ఆచరించి= తేనెను 
ప్రోగుచేసి; వర్తింపన్‌= తిరుగుతుండగా; సిత+అసితంబులు+అగు= తెల్లనివి నల్లనివి అయిన; మూషికంబులు= ఎలుకలు; 
ఆ+మహీరుహంబు+మూలంబున్‌= ఆ చెట్టు మొదటిని; నజుకుచున్‌+ఉండన్‌= కొరికివేస్తుండగా. 


తాత్సర్యం: ఆ సమయంలో ఆ భయంకరమైన అడవిలో ఏవైపు చూసినా ఎక్కడబడితే అక్కడ పన్నిన ఉచ్చులు 
కనిపిస్తున్నాయి. భయంకరమైన ఆకారమున్న ఒక ప్రే ఆ (బ్రాహ్మణుడిని కాగిలించుకొన్నది. ఐదుతలలతో కొండలవలె 
ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు ఆ అడవిలో సందడిగా తిరుగుతున్నాయి. అక్కడ ఒక బావిలో అల్లిబిల్లిగా తీగలు 
అల్లుకొని ఉన్నాయి. ఆ తీగల పైన గడ్డ నిండి ఉండి, లోపల ఉన్న బావి ఎవరికీ తెలియకుండా ఉన్నది. ఆ 
బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు. కాని, ఒక గట్టి తీగకు తగుల్కొని తలకిందులుగా వేలాడుతూ కొమ్మ 
చివరనున్న పనసపండువలె అట్లాగే ఉండిపోయాడు. అట్లాంటి దుర్దశలో అతడుండగా, ఆ బావిలో ఒక పెద్ద సర్పం 
నాలుకలు చాస్తుండగా ఆరుతలలూ, పండ్రెండు కాళ్ళూ ఉన్న ఒక పెద్ద ఏనుగు ఆ బావిదగ్గరున్న చెట్టును 
సమీపిస్తున్నది. అది రంగు రంగుల చారలున్న నల్లటి ఏనుగు. ఆ చెట్టులోని కొమ్మలు రెమ్మలు చిత్ర వర్ణాలు 
కలిగిన తుమె శ్రదలతో నిండి ఉన్నాయి. ఆ తుమ్మెదలు ఆ పూలనుండి తేనెను బాగా చేర్చిపెట్టి నాట్యమాడుతున్నాయి. 
ఆ చెట్టుమూలాన్ని నల్లటివి తెల్లటివి అయిన ఎలుకలు తమ బలిష్టమైన పండ్లతో కొరికివేస్తున్నాయి. 
ఉత్సాహవృత్తము: 

ధరణినాథ! వినుము మధుర ధారలెల్ల ప్రొద్దునుం । 

దొరుగుచుండ నతండు వాని దోహలమున నానుచుం 

బొరయమః దెప్ప్టు( దృప్తి వగలప్రోక యైన యట్టి దు । 

స్తరపుటున్మి కొల్లంబాటు. దన్మ( డించుకేనియున్‌. 48 
ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓ రాజా!; వినుము= వినుము; మధురధారలు= తేనెధారలు; ఎల్ల (ప్రొద్దునున్‌= ఎల్లప్పుడూ; తొరం 
గుచుండన్‌= కారుతూ ఉంటే; అతడు= ఆ బ్రాహ్మణుడు; వానిన్‌= ఆ తేనెలను; దోహలమునన్‌= ఉత్సాహంతో; ఆనుచున్‌= 
తాగుతూ; ఎవ్లున్‌= ఎప్పటికీ; తృప్తిన్‌= తృప్తిని; పొారయండు= పొందడు; వగల(ప్రోక+ఐన= బాధలకు రాశి (చోటు) అయిన; 
అట్టి= అట్లాంటి; దుస్తరము+ఉన్మికిన్‌= దుర్భరమైన స్థితికి; ఒల్ల(బాటున్‌= నిరాసక్తిని; ఇంచుకేనియున్‌= కొంచెంకూడా; 
తన్క(డు= పొందడు. 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 551 


తాత్సర్యం: రాజా! వినుము. అట్లా తేనె ధారలు ఆపైన ఉన్న చెట్టులోనుండి పడుతూ ఉంటే ఆ తేనెలను ఎంతో 
ఉత్సాహంతో త్రాగుతూ ఆ బ్రాహ్మణుడు అట్లాగే ఉండిపోయాడు. ఎంత (త్రాగినా అతనికి తృప్తి కలగలేదు. అంత 
దుర్భరమైన స్థితిలో ఉండి కూడా తన స్థితిపై అతడికి అసహ్యం పుట్టలేదు. 


విశేషం: ఉత్సాహవృత్తంలో (ప్రతిపాదానికీ ఏడు సూర్యగణాలూ, ఒక గురువూ ఉంటాయి. మొదటి గణం మొదటి అక్షరంచే 
అయిదవగణం మొదటి అక్షరానికీ యతిమైత్రి. ప్రాసనియమం కలదు. (వాడి పానోత్సాహానికి తగినట్టుగా ఉత్సాహవృత్తం.) 


వ. ఇట్లున్న యతనికి నా బహుళవ్యాళంబులం, దెక్కలికాణుల యురుల వలనను, నయ్యుగ్రకామినీ కారణంబున 
నుం, బంచశిరస్కంబులగు సామజంబుల సందడి, నా కూపంబులోనున్న యద్దారుణ దర్వీకరంబు 
కతంబునను నూతిదరిం జరించునగ్గ జంబు వరోరత్వంబునం జేసియు మూషికంబుల 
తరుపతనహేతుభావంబునను నాచంచల చంచరీకంబుల కారించుటనుం జేతోవృత్తంబు వికలతాయత్తంబై 
యుండ నతండు జీవితాశయు విడువం' డనిన విని విదురునకు ధృతరాష్తుం డిట్లనియె. 49 


ప్రతిపదార్థం: ఇట్టు+ఉన్న+అతనికిన్‌= ఇట్టా ఉన్న అతనికి; ఆ+బహు+వ్యాళంబులన్‌= అక్కడ తిరుగుతున్న చాలా 
ఏనుగులచేతనూ; తెక్కలికాణుల= దొంగలయొక్క; ఉరులవలనను= ఉచ్చులచేతనూ; ఆ+ఉ[గ్ర కామినీ కారణంబుననున్‌= 
ఆ భయంకరమైన (స్తీ కారణంగానూ; పంచశిరస్కంబులగు= ఐదు తలలున్న; సామజంబుల సందడిన్‌= ఏనుగుల 
సందడిచేత; ఆ కూపంబులోనున్న= ఆ బావిలోనున్న; ఆ+దారుణ దర్వీకరంబు+కతంబునను= ఆ భయంకరమైన పాముచేతనూ; 
నూతిదరిన్‌= బావివద్ద; చరించు= తిరుగాడే; ఆ+గజంబు= ఆ ఏనుగు యొక్క; ఘోరత్వంబునన్‌+చేసియున్‌= భయంకరమైన 
ఆకారంచేతనూ; మూషికంబుల= ఎలుకలయొక్క; తరుపతన= చెట్టుపడిపోవటమనే; హేతు= కారణమనే; భావంబునన్‌= 
ఆలోచనచేతనూ; ఆ+చంచల+చంచరీకంబుల= తిరుగాడే ఆ తుమ్మెదల; కారించుటనున్‌= పైన ముసిరి ఇబ్బంది 
పెట్టటంచేతనూ; చేతన్‌+వృత్తంబు= మనఃస్థితి; వికలత+ఆయత్తంబు+ఐ+ఉండన్‌= కకావికలై ఉండగా; అతండు= ఆ 
బ్రాహ్మణుడు; జీవితాశయున్‌= ప్రాణంపైన ఆశనుమాత్రం; విడువండు= వదలిపెట్టడు; అనినన్‌+విని= అని చెప్పగా విని; 
విదురునకున్‌= విదురుడితో; ధృతరాష్టుండు+ఇట్లనియెన్‌= ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా తీగలపైన తలకిందుగా వేలాడుతున్న అతడికి అక్కడ మెదలుతున్న పాములు, తిరుగుతున్న 
దొంగలు, పన్నిన ఉచ్చులు, ఆ భయంకరమైన స్రీ కౌగిలింత, ఐదుతలల ఏనుగుల సంచారం, ఆ బావిలోని 
విషసర్పం, బావి దగ్గర తిరుగుతున్న ఏనుగు, చెట్టును కొరికేస్తున్న ఎలుకలు, చెట్టు పడిపోతుందన్న ఆలోచనవలన 
పుట్టిన భయం, పైగా ముసురుతున్న తుమ్మెదలు - వీటితో మనసు కకావికలై పోయింది. అయినా ఆ బ్రాహ్మణుడు 
ఆ సమయంలో కూడా ప్రాణాలపైన ఆశను మాత్రం కోల్పోలేదు” - అని విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు 
ఇట్టా అన్నాడు. 


క _ 'మనమునం గృప పుట్టెడు న । టనయముం గీడైన యునికి కాతం డెమ్మెం 
గనియెను విడుమర? దానిన్‌ । వినవలతుం జెప్పవే వివేకనిరూఢా! 50 


ప్రతిపదార్థం: వివేక నిరూఢా!= వివేకంచేత సుప్రసిద్దుడవైన ఓ విదురా!; మనమునన్‌= హృదయంలో; కృప+పుట్టెడున్‌+అట్టు= 
దయపుట్టేటట్టుగా; అనయమున్‌= నిరంతరం; కీడు+ఐన+జినికికిన్‌= అపాయకరమైన ఆ స్థితికి; ఆతండు= ఆ (బ్రాహ్మణుడు; 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏ+మైన్‌= ఏ విధంగా; విడుమరన్‌= విమోచనాన్ని; కనియెన్‌?= పొందాడు?; దానిన్‌= ఆ పద్దతిని; వినవలతున్‌= వినగోరుతున్నాను; 
చెప్పవే= దయతో వివరించుము. 


తాత్సర్యం: 'వివేకంతో పేరు పొందిన విదురా! హృదయం [ద్రవించి పోయేటట్టు అట్లా నిరంతరం అపాయకరమైన 
ఆ స్థితినుండి అతడు ఎట్టా బయటపడ్డాడు? ఈ విషయాన్ని వివరించుము. వినాలని కోరికగా ఉన్నది”. 


కవిరాజ విరాజితము 
అనవుడు నిట్లను నన్నర పాలును కాత(డు “మోక్షము నర్జి జగ 
జ్ఞనులకు( బెట్టుట సన్మతి( గోరి విశారదు లాదరసంభృతులై 
యనఘ! సుదుస్తరమైన భవంబున కచ్చగు నీ యితిహాసము బో 
ధన మహనీయ విధంబున. జెప్పి రుదాత్తగుణాశ్రయతామహితా! 51 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ధృతరాష్ట్రుడు అడుగగా; ఆ నరపాలునకున్‌= రాజుతో; ఆత(డు= విదురుడు; ఇట్టు+అనున్‌= 
ఇట్టా చెప్పాడు; విశారదులు= ప్రాజ్ఞులు; అర్జిన్‌= పరోపకారబుద్దితో; జగత్‌+జనులకున్‌= (ప్రపంచంలోని మనుష్యులకు; 
మోక్షమున్‌+పుట్టుట+కోరి= మోక్షం కలగటాన్ని కోరుకొని; సన్మతిన్‌= మంచి బుద్దితో; ఆదరసంభృతులై= జగత్తుమీద 
పరమాదరం కలిగినవారై; అనఘ!= పాపరహితుడా!; సుదుస్తరమైన= దాటటానికి కష్టసాధ్యమైన; భవనంబునకున్‌= పుట్టుకకు 
(మానవజీవితానికి); అచ్చు+అగు= తుల్యమైన; ఈ+ఇతిహాసమున్‌= ఈ కథను; బోధన= జ్ఞానాన్ని; కలిగించే విధంగా; 
మహనీయ విధంబునన్‌= గొప్పరీతిలో; చెప్పిరి= చెప్పారు; ఉదాత్త= గొప్ప; గుణాశ్రయతా= గుణములకు ఆశ్రయం ఇవ్వటం 
వలన; మహితా!= మహనీయుడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! (వినుము). 


తాత్సర్యం: అని రాజు అడుగగా విదురుడు ఇట్లా చెప్పాడు. “లోకంలోని మనుష్యులకు మోక్షం అంటే ఏమిటో 
తెలియ చెప్పటం కొరకే పండితులు ఈ కథను లోకహితం కోరి చెప్పారు. సరిగా జీవితం ఎట్టా దాటటానికి 
కష్టసాధ్యమైందో ఈ కథకూడా అచ్చంగా అట్లాంటిదే. అందుకే ఈ ఇతిహాసాన్ని ప్రాజ్ఞాలు కల్పించారు. ఈ 
కథవలన మహత్తరమైన జ్ఞానబోధ కలుగుతుంది. నీవు కూడా గొప్ప గుణాలు కలిగినవాడివే. అందుచేత ఈ కథను 
వింటే నీకు తెలియని విషయం ఏమీ ఉండదు. 


విశేషం: ఇతి+హ+ఆస - ఇతిహాసమని పెద్దలంటారు, ఇట్టా జరిగిందని ఏ కథను పెద్దలు సందర్భవశంగా ఉదాహరిస్తూ వస్తారో 
అవన్నీ ఇతిహాసాలే. ఇట్లాంటి ఇతిహాసాలు ఎన్నో కలిగిన మహేతిహాసం భారతం. ఇందులో జరిగినవి కొన్ని జరిగాయని 
జనులు చెప్పుకొంటూ వచ్చినవి కొన్ని, సందర్భాన్నిబట్టి పండితులు కల్పించినవి కొన్ని -ఇవన్నీ కలిసి భారత తాత్సర్యాన్ని 
నిరూపిస్తున్నాయి. అట్లాంటి కథ ఈ కథ. 


కవిరాజవిరాజితవృత్తంలో ప్రతిపాదంలోనూ న,జ,జ,జ,జ,జ లగ - అనే గణాలుంటాయి. 1-8-14-20 అక్షరాలకు 
యతిమైత్రి, ప్రాసమై(త్రి ఉన్నది. 


వ. కావున నేతత్స్వరూపం బభివ్యక్తంబుగా వివరింపవలసియుండు వినుము చెప్పెద నా దుర్గంబు సంసార 
గహనంబు వాలు మృగంబులు. దెక్కలికాటు నురులు రోగంబులు కామినిజర పంచ శిరస్కంబులగు గజంబు 
లింద్రియ ప్రపంచంబు లాకూపంబున నున్న నాగం బంతకుండు తీ(గ జీవితాశ కూపంబు నుపాంతంబున 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 553 
నున్న యవనీరుహం బాయువు దాని దెస నడచు సామజంబు సంవత్సరంబు తదీయ శిరంబు లాటును 
బుతువులు తత్పాదంబులు పండ్రెండు మాసంబులు తరుమూలంబు నటుకు నెలుక లహోరాత్రంబులు 
మధుకరంబులు కామంబులు మధుధారలు కామరసంబులు మధుసంచయనం బాయువు వానివలన 
మానవులాసక్తులగుదు రిట్టి సంసార చక్రంబు పరివర్తనంబు బుధు లెజుంగుదురు వారు దీని పాశంబులు 


ద్రెంపంజాలుదు' రనిన విని యాంబికేయుండు విదురున కిట్లనియె. 52 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఏతద్‌= దీని; స్వరూపంబు= స్వరూపాన్ని; అభివ్యక్తంబుగాన్‌= స్పష్టంగా; వివరింపవలసి 
యుండున్‌= వివరించాల్సి ఉంటుంది; చెప్పెదన్‌+వినుము= చెబుతాను వినుము (జాగత్రగా వినుమని అర్థం); ఆ దుర్గంబు= 
ఇంతవరకూ వర్ణించిన ఆ అడవి; సంసారగహనంబు= సంసారమనే అడవి; వాలుమృగంబులు= (క్రూరమృగాలు; తెక్కలి 
కాణు= దొంగలు; ఉరులు= ఉచ్చులు; రోగంబులు= రోగాలు; కామిని= (స్త్రీ జర= ముసలితనం; పంచశిరస్కంబులగు= 
ఐదు తలలున్న; గజము= ఏనుగు; ఇం[ద్రియ (ప్రపంచంబులు= ఐదు ఇంద్రియాలు (కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు); ఆ 
కూపంబు= ఆ బావిలో; ఉన్న నాగంబు= ఉన్న పాము; అంతకుండు= యముడు; తీగ= ఆ వ్యక్తి చిక్కుకున్న తీగ; 
బీవిత+ఆశ= బతకాలన్న కోరిక; కూపంబు+ఉపాంతంబునన్‌+ఉన్న= బావిసమీపంలోని; అవనీరుహంబు= చెట్టు; ఆయువు= 
ఆయుస్సు; దానిదెసన్‌= దానివైపు; నడచుసామజంబు= నడిచివచ్చే ఏనుగు; సంవత్సరంబు= సంవత్సరం; తదీయశిరంబులు+ 
ఆణును= ఆ ఏనుగుకున్న ఆరు తలలూ; బుతువులు= ఆరు బుతువులు; తత్సాదంబులు పం(డెండున్‌= దాని 
పం(డైండు కాళ్ళు; మాసంబులు= నెలలు; తరుమూలంబు నజుకు= చెట్టుమొదలును కొరికేటువంటి; ఎలుకలు= ఎలుకలు; 
అహోరాత్రంబులు= పగలు, రాత్రి; మధుకరంబులు= తుమ్మెదలు; కామంబులు= కోరికలు; మధుధారలు= తేనె ప్రవాహాలు; 
కామరసంబులు= ఇష్ట(ప్రాప్తివలన పుట్టే తృప్తి; సంతోషం మొదలైన భావాలు; మధు సంచయనంబు= తుమ్మెదలు దాచిన 
తేనె ఆయువు= ఆయుస్సు; వానివలనన్‌= కామం, దాని తృప్తి ఇంకా (బ్రతకాలన్న కోరిక, మిగిలిన ఆయుస్సు - వీటివలన; 
మానవులు= మనుష్యులు; ఆసక్తులగుదురు= జీవితంపట్ల ఆశకలిగిన వారు అవుతారు; ఇట్టి సంసార చక్రంబు+పరివర్తనంబు= 
సంసారమనే చక్రం తిరగటం ఇలాంటిదని; బుధులు+ఎజుంగుదురు= పండితులు తెలుసుకొంటారు; వారు= అలాంటి 
ప్రాజ్ఞాలు; దీని పాశంబులు= దీని పాశాలను; త్రెంపన్‌+*చాలుదురు= తెంచిపారవేయగలుగుతారు; అనినన్‌+విని= అని 
విదురుడు చెప్పగా విని; ఆంబికేయుండు= అంబికాతనయుడైన ధృతరాష్ట్రుడు; విదురునకున్‌+ఇట్టు+అనియెన్‌= విదురుడితో 


ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: కాబట్టి దీని స్వరూపాన్ని వివరిస్తే కాని అర్థం కాదు. చెప్పుతాను జాగ్రత్తగా వినుము. ఇంతవరకు 
వర్లించిన ఆ అడవే సంసారం. [క్రూరమృగాలే దొంగలు. ఉచ్చులే రోగాలు. ఆ స్త్రీయే ముసలితనం. ఐదు తలలున్న 
ఏనుగు ఐదు ఇంద్రియాలకు ప్రతీక. ఆ బావిలోని పామే యమధర్మరాజు. ఆ వ్యక్తి చిక్కుకున్న తీగయే బతకాలన్న 
కోరిక. ఆ బావి వద్దనున్న చెట్టు ఆయుస్సు. దానివైపు నడిచి వచ్చే ఏనుగు సంవత్సరం. దాని ఆరు తలలూ ఆరు 
బుతువులు, పన్నెండు కాళ్ళూ పన్నెండు నెలలు. ఆ చెట్టు మొదటిని కొరికివేస్తున్న ఎలుకలే రేయుంబవళ్ళు. 
(అందుకే నల్లగా తెల్లగా ఉన్నాయనటం). ఆ తుమ్మెదలే ఎడతెగని కోరికలు. కారుతున్న తేనె ప్రవాహాలే ఇష్టప్రాప్తివలన 
కలిగే సుఖసంతోషాదిభావాలు. ఆ తుమ్మెదలు చేర్చి ఉంచిన తేనెపట్టే ఆయుస్సు. వీటిచేత మనిషి ఇంకా (బ్రతకాలని 
కోరుకొంటాడు. సంసారమనే చక్రం తిరగటం ఇలాంటిదని పండితులు తెలిసికొంటారు. వివేకవంతులైనవారు ఆ 
ఉచ్చులలో పడరు. పాశాలను ఛేదించుకొని బయటపడగలుగుతారు” అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఇట్టా 


అన్నాడు. 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆ తీగపైన తలకిందులుగా వేలాడుతున్న మనిషివంటి (బ్రతుకే మానవజీవిత మని తాత్పర్యం. ఇది అసలు (బ్రతుకు 
కాదు. ఆ బావిలోనుండి బయటపడటం ఎంతకష్టమో ఈ మానవజీవితం నుంచి విముక్తి పొందటం కూడా అంతే కష్టం. 


ఈ కథలోని పాత్ర - “బ్రాహ్మణుడు' - (ప్రతిమనిషీ ఆలోచన కలిగితే బ్రాహ్మణుడే అవుతాడని అర్థం. మోక్షానికి 
అర్హుడేనని అర్థం. అ(గ్రవక్షీయుడైనా జీవితంలోని కామాది గుణాలకు బానిస కాక తప్పదని చెప్పటంకోసమే ఈ ఇతిహాసంలోని 
పాత్రగా (బ్రాహ్మణుడు చెప్పబడ్డాడు. 

ఇంద్రియాలు ఐదు. జ్ఞానేంద్రియాలు (త్వక్‌, చక్షుః (శ్రోత్ర జిహ్యాఘ్రాణాలు - చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు); 
జ్ఞానేంద్రియాలు పదార్థ జ్ఞానం కలిగిస్తాయి. 


కర్మేంద్రియాలు - వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలు (నోరు, చేయి, కాలు, గుద, జననేంద్రియాలు) - ఇవి 
కర్మావహం కలిగినవి. మనిషి సదా ఈ రెండింటి ద్వారా అటు మనసులోనూ, ఇటు దేహంలోనూ ఏదో ఒకపని చేస్తుంటాడు. 
అందుకే ఆ ఏనుగు నిరంతరం తిరుగుతూనే ఉన్నదనటం. 


కాలాన్ని ఎలుకలతో పోల్చి చెప్పటం కూడా ఆలోచించదగినదే. కాలం తరిగిపోతుంది. నల్ల తెల్ల వర్గాలే రేయుంబవళ్ళు. 
కడచిన కాలం మళ్ళీ రాదు కాబట్టి అది కొరికివేస్తున్నదనటం. 


అన్ని అనుభవాలకన్నా కోరిక సిద్దించినపుడు కలిగే సంతోషం మధురంగా ఉంటుంది. అంచేతనే అది 'తేనె అనటం. 


కాని, చివరి నిమిషం వరకు (బ్రతకాలన్న కోరిక మనిషిని మళ్ళీ ఆశాపాశాలవైపు లాగుకొని వెళ్తుంది. ఆ కోరికను 
ఎవడు అదుపులో ఉంచుకొని నిరాసక్తుడవుతాడో - వాడు అసంగుడవుతాడు. అసంగత్వమే - వాడికి శస్తమవుతుంది. 
అట్లాంటివాడు ఈ సాంసారిక బంధాలనుండి విముక్తి పొందగలడు. 


'అసంగశప్రేణ దృఢేన ఛిత్వా' అని భగవద్గీత అందుకే కీర్తించింది. ఆ విషయాన్నే విదురుడు ఈ ఇతిహాసం ద్వారా 
ధృతరాష్ట్రునికి బోధిస్తున్నాడు. ఇది మానవునికి సార్వకాలికమైన (ప్రబోధం. 


క “హిత ముపదేశించితి వీ । వతి నిర్మల చిత్తవృత్తి వగుట సుజన సం 
స్తుత గుణ! యింకను జెప్పము । ధృతికారక వచన పద్దతిన్‌ విశదముగన్‌.' 53 


ప్రతిపదార్థం: ఈవు= నీవు (ఓ విదురా!); అతి నిర్మల= అతి పవిత్రమైన; చిత్తవృత్తివి+అగుటన్‌= మనోవృత్తి కలిగినవాడివి 
కావటంచేత; హీితము+ఉపదేశించితి(వి= నాకు మంచిని బోధించావు; సుజనసంస్తుతగుణ!= సుజనులచేత (ప్రస్తుతించబడే 
గుణాలు కలవాడా! ఓ విదురా!; ధృతి= ధైర్యాన్ని; కారక= కలిగించే; వచనపద్దతిన్‌= మాటలతో (రీతిలో); విశదముగన్‌= 
వివరంగా; ఇంకనున్‌+*చెప్తుము= ఇంకా కాస్త బోధించుము. 


తాత్సర్యం: 'విదురా! నీవు అతిపవిత్ర చిత్తవృత్తి కలవాడివి. నాకు హితాన్ని ఉపదేశించావు. నీ బోధనలవలననే 
సుజనులు నిన్ను ఎప్పుడూ కీర్తిస్తారు. నాకు ధైర్యం కలిగే రీతిలో ఇంకా వివరంగా ఈ విషయాన్ని బోధించుము'. 
వ. అనుటయు విదురుం డవ్విభున కిట్లనియె. 54 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; విదురుండు; ఆ+విభునకున్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: అని ధృతరాష్టుడు పలుకగా విదురుడు ఆయనతో ఇట్టా అన్నాడు. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 555 


కవిరాజ విరాజితము: 
అనయము లోలతమై విషయప్రచయంబను దుస్తర పంకమునన్‌ 
మునుంగుచుం దేలుచు నుండంగ6 గాలము ముట్టి రుజన్‌ జర నెవ్వగ పై 
కొన దొరకొల్పి క్రమంబున నంగము క్రొవ్వును జెల్పును బాపి ప్రయో 
జన రహితంబుగ జేసి యపాత్రపుంజా వొనరించు€ గురుప్రవరా! 55 


ప్రతిపదార్థం: కురుప్రవరా!= రాజా!; (మానవుడు) అనయమున్‌= నిరంతరం; లోలతమైన్‌= ఆసక్తితో (వ్యామోహంతో); 
విషయ(ప్రచయంబు+అను= విషయ సమూహం అనేటటువంటి; దుస్తర పంకమునన్‌= దాటిపోవటానికి వీల్లేని బురదలో; 
మునుగుచున్‌+తేలుచున్‌= మునుగుతూ తేలుతూ; ఉండ(గన్‌= ఉండగా; కాలము= (ఇంతకు ముందు వివరించిన) కాలశక్తి; 
ముట్టి= తాకి; రుజన్‌= రోగంచేతనూ; జరన్‌= ముసలితనంచేతనూ; నెజ+వగ= అధికదుఃఖం; పైకొనన్‌= ఆ(క్రమించగా; 
దొరకొల్సి= ఉసికొల్సి; (క్రమంబునన్‌= (క్రమంగా; అంగము= దేహంయొక్క; (క్రొవ్వును= శక్తిని; చెల్పును= అందాన్ని; పాపి= 
పోగొట్టి; ప్రయోజనరహితంబుగన్‌+చేసి= ఎందుకూ పనికిరాకుండా చేసి; అపాత్రము+చావు= ఆయా జన్మకు ఉచితంకాని 
రీతిలోనైనాసరే చచ్చే విధంగా (అనుచిత మరణాన్ని); ఒనరించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: కురువంశం రాజులలో ్రేషుడవైన ధృతరాష్ట్ర మహారాజా! వినుము. వ్యామోహంతో నిరంతరం విషయ 
ప్రపంచమనే బురదలో మునిగి తేలుతూ ఒకవైపు మనిషి తననుతాను మరచి ఉండగా, మరోవైపు కాలశక్తి రోగాన్ని, 
ముసలితనాన్ని ఉసికొల్సి మనిషిని ఆక్రమించేటట్టు చేస్తుంది. దానితో క్రమంగా మనిషిలోని శక్తి సన్నగిల్లుతుంది. 
అందం తరిగిపోతుంది. దేహం ఎందుకూ పనికిరాకుండా పోతుంది. చివరికి అన్యాయపు చావు చస్తాడు. ఇంతే 
మనిషిగతి. 


విశేషం: అలం: రూపకం. కవిరాజ విరాబితంలో (ప్రతిపాదానికీ- న, జ, జ, జ, జ, జ, వ అనే గణాలుంటాయి. 1-14 
అక్షరాలకు యతిమైత్రి. (ప్రాసనియమం కలదు. 


వ. అని మటియును. 56 


తాత్సర్యం: అని అంటూ ఇంకా. 


క్ర “తేరు శరీరము దానికి । సారథి సత్త్వంబు తురగచయ మింద్రియముల్‌ 
దారుణతర బుద్ది వ్యా । పారము లొనరంగ గనప పగ్గము లధిపా! 57 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! (వినుము); శరీరము= ఈ దేహం; తేరు= రథం; సత్త్యంబు= బుద్ది; సారథి= రథాన్ని 
నడిపేవాడు; ఇం(ద్రియముల్‌= అవయవాలు; తురగచయము= గుర్రాలు; దారుణతర= మిక్కిలి భయంకరమైన; బుద్ది= మతి 
(చేసే); వ్యాపారములు= ఆలోచనలు; ఒనరంగన్‌= అమరినట్టుగా; గనప= పెద్దవైన; పగ్గములు= పగ్గాలు. 


తాత్సర్యం: 'ఓ రాజా! వినుము. ఈ శరీరం ఒక రథం. దానికి సారథి బుద్ది. కరచరణాది ఇంద్రియాలే గుర్రాలు. 
బుద్దిచేసే భయంకరమైన ఆలోచనలే పగ్గాలు. 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: మనస్సు, బుద్ది అనే మాటలను కొంత వివరించాల్సిన అవసరం ఉన్నది. మనస్సు- ఒక జ్ఞానేంద్రియం. పనులు 
చేయటానికి కావలసిన (ప్రేరణ ఇచ్చేంతవరకే దానిపని. మంచి చెడుపనులకు రెంటికీ ప్రేరణ మనస్సే ఇస్తుంది. 


బుద్ది - మనసుకన్నా లోపలిపొర. సంకల్ప - వికల్పాలకు మీట (swith) బుద్ది, విచక్షణ (discretion) బుద్ధి 
వ్యాపారం. అందుకే బుద్దిని అంతఃకరణశక్తిగా చెప్పవచ్చును. శుశ్రూష (శ్రవణం, (గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, 


అర్థవిజ్ఞానం, తత్పజ్ఞానం- ఇవి బుద్దివ్యాపారాలుగా చెప్పబడ్డాయి. 
థ ఇ వ ఠా యి 


చిన్నతనంలో ఎవరిని సేవిస్తామో, ఏది వింటామో, ఏది గ్రహించి మనసులో పదిలపరుచుకొంటామో, ఎట్టా ఊహిస్తామో, 
ఎట్టా తర్కిస్తామో, ఇహపరాలమీద ఏ ఆలోచనలు కలిగి ఉంటామో అవన్నీ కలిసి ఏర్పడే లోపలిపొర బుద్ది. దానినిబట్టి 
ఆలోచన, దాన్నిబట్టి పని ఉంటాయి. 


పగ్గాలు ఎట్టా లాగితే గుర్రాలు అట్టా పరుగిడుతాయి. అందుకని అవి బలిష్టంగా ఉండాలి. అప్పుడే గుర్రాలను 
అదుపు చేయగలుగుతాయి. దుర్మార్గపుటాలోచనలు బలిష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుందో తరువాతి పద్యంలో (58) 
చెప్పుతున్నాడు. ఆ తరువాతి పద్యంలో (59) ఆలోచనలను ఎట్టా అదుపు చేయాలో చెప్పాడు. ఆ మీది పద్యంలో (60) 
ఈ దేహరథం ఎట్లా యముడి అధీనమో, వివేకంతో దానిని ఎట్లా నియం(త్రించుకొనవచ్చో చెప్పాడు. 


ఈ నాలుగు పద్యాల మూలాన్నీ కఠోపనిషత్తులో చూడవచ్చును. నచికేతునికీ యముడికీ సంవాదరూపంలో ఉన్న 
ఈ ఉపనిషత్తులో ఈ విషయం ఉన్నది. 
“ఆత్మానం రథినం నిద్ధి శరీరం రథమేన తు 
బుద్దిం తు సారథిం నిది మనః ప్రగ్రహమేవ చ.” 
ణా ఠా 


(ఆత్మను రథంలోని యజమానుడిగా తెలిసికొనుము. శరీరమే రథం, బుద్ది సారథి, మనస్సును కళ్ళెంగా తెలిసికొమ్ము.) 


“ఇంద్రియాణి హయా నాహుః నిషయాంస్తేషు గోచరాన్‌, 

ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తే త్యాహు ర్మనీషిణః”. 

(ఇంద్రియాలు గుర్రాలు. వాటి మార్గాలు ఇంద్రియ సుఖాలు. ధీమంతులు దేహేంద్రియ మనస్సులతో కూడిన 
“ఆత్మను “భోక్తు అని పిలుస్తారు.) 


తిక్కనగారు రథికుడు 'ఆత్మ' అనే విషయాన్ని అనువదించకపోయినా 'సత్తం” అనే మాటతో 'సారథిని సూచించటంలో 
ఈ మంత్రంలోని అర్థమంతా ఉన్నది. మనస్సు కళ్ళెం అనే మాటను కూడా 'ఆలోచనలు'గా చెప్పాడు. 

“య స్వవిజ్ఞానవాన్‌ భన త్యయుక్తేన నునసా సదా 

తస్యేన్టియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇన సారథేః.” 

(అయుక్తమైన మనస్సు కలవాడై అవిజ్ఞానవంతుడైన వాడికి సారథికి దుష్ట్రాశ్వాలు వశం కానట్టు ఇంద్రియాలు వశం 
కావు.) 

ఈ అర్థాన్నే తరువాతి పద్యంలో తిక్కనగారు చెప్పుతున్నారు. 
క నరవర! యేర్పడ విను మ । త్తురగంబుల పటు రయంబుతో ననుసరతం 

దిరుగు పురుషుండు సంసృతి. | బరువడి భ్రమియించు నవశభావవ్యాస్తిన్‌. 58 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 


ప్రతిపదార్థం: నరవర!= ఓ రాజా!; ఏర్పడన్‌= కుదురుగా; వినుము; ఆ+తురగంబుల= ఆ గుర్రాల; పటు= బలిష్టమైన; 
రయంబుతోన్‌= వేగంతో; అనుసరతన్‌= పాటుగా; తిరుగు పురుషుండు= తిరిగే మనిషి అవశభావవ్యాప్తిన్‌= తన అధీనంలోలేని 
భావాలకు లోబడి; సంస్ఫతిన్‌= సంసారంలో; పరువడిన్‌= (క్రమంగా; (భ్రమియించున్‌= అటూ ఇటూ (భ్రమిస్తుంటాడు. 


తాత్సర్యం: ఓ రాజా! జాగ్రత్తగా వినుము. ఆ గుర్రాలు ఎంత వేగంగా వెళ్తే వాటి కనుగుణంగా ఎవరు 
తిరుగుతారో వారు తమ అధీనంలోలేని భావాలకు లోబడి ఈ సంసారంలో ఉరుకులు పరుగులతో అటూ ఇటూ 
(భమిస్తుంటారు. 


విశేషం: ఇంద్రియాలు చెప్పినట్టుగా వింటూ పోతే చివరకి మిగిలేది “బంధం” మాత్రమేనని తాత్సర్యం. సంసృతి - అనే పదం 
చాలా విశిష్టమైనది. ఎప్పటికీ కొనసాగుతూ పోయేదని అర్థం. ఆ ప్రయాణానికి అంతం ఉండదు. అందుకే పరుగెత్తటం 
అనటం. అంతే కాదు - నిర్దిష్ట గమ్యముండదు కాబట్టి “భ్రమించటం'” అనే మాటను తిక్కనగారు వాడారు. 
క. వాని. దమయిచ్చ నెందుం । బోనీ కుండంగ నాంగు పురుషుండు సంసా 

రానేక దుఃఖభాజన । తా నిరసనమునకు నేర్చు ధరణీనాథా! 59 
ప్రతిపదార్థం: ధరణీ నాథా!= రాజా!; వానిన్‌= ఆ గుర్రాలను; తమ ఇచ్చన్‌= తమ ఇష్టప్రకారం; ఎందున్‌+పోనీక+ఉండంగన్‌= 


ఎటూవైపూ పోనీకుండా ఉండేలా; ఆ(గు= ఆపేటువంటి; పురుషుండు= మనిషి సంసార= సంసారంలోని; అనేక వివిధాలైన; 
దుఃఖ= దుఃఖాలకు; భాజనతా= పాత్రమగుటయొక్క; నిరసనమునకున్‌= తిరస్కారానికి; నేర్చున్‌= సమర్థ డౌతాడు. 


తాత్సర్యం: రాజా! ఆ గుర్రాలను తమ ఇష్టం వచ్చినట్టు పోనీకుండా ఎవడు ఆపగలుగుతాడో అట్లాంటి మనిషి 
సంసారంలో అనేక దుఃఖాలపాలు కాకుండా ఉండటం నేర్చుకొనగలుగుతాడు. 


విశేషం: పగ్గాలను రౌతు సరిగా నియమించకపోతే గుర్రాలు అదుపులో ఉండవు. తమ ఇష్టం వచ్చినట్టు పరిగెడుతాయి. 
ఎప్పుడు ఆలోచనలను గట్టిగా పట్టుకొని ఇంద్రియాలను అదుపుచేసికొంటామో అప్పుడు క్షేమంగా తేరును కాపాడుకొన 
గలుగుతాము. 


కఠోపనిషత్తు ఈ విషయాన్ని ఇట్లా వివరిస్తున్నది. 

“యస్తు విజ్ఞానవా నృవతి సమనస్క స్పదా శుచిః 

స తు తత్సద మాప్నోతి యస్మా ద్భ్ఫూయో న జాయతే.” 
(ఎవడు వివేకవంతుడో, మనోనిగ్రహం కలవాడో, సదా పవిత్రుడో అట్లాంటివాడు పునరావృత్తిరహితమైన ఆ 'పరమ” పదాన్ని 
పొందుతాడు. 

ఈ “పరమపదం” అనే అర్థాన్నే 'దుఃఖభాజనతా నిరసన'మని తిక్కనగారు చెప్పుతున్నారు. 
క. యముని యధీనం బిది దుః । ఖముల ననేకముల( జేయంగా నోపు నృపో 

త్తమ! యీరథ మది యడంతురు । విమలవివేకౌషధమున విను మార్యజనుల్‌. 60 


ప్రతిపదార్థం: నృపోత్తమ!= రాజ(శ్రేష్టుడా!; వినుము; ఇది= ఈ జీవితం; యముని= కాలస్వరూపుడైన యమధర్మరాజుయొక్క; 
అధీనంబు= అధీనంలో ఉంటుంది (అంతేకాదు); అనేకములన్‌= నానా విధాలైన; దుఃఖములన్‌; చేయంగాన్‌= కలిగించటానికి; 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఓపున్‌= సమర్థమైనది; ఆర్యజనుల్‌= పుణ్యాత్ములు ((ప్రాజ్ఞులు); విమల= పవిత్రమైన; వివేక= వివేకమనే; జౌషధమునన్‌= 
మందుతో; ఈ రథము+అది= (ఈ శరీరం ఏదైతే ఉందో) దాన్ని; అడంతురు= అధీనంలో ఉంచుకొంటారు. 


తాత్సర్యం: రాజా! వినుము. ఈ జీవితం యముడి అధీనంలో ఉంటుంది. అంతే కాకుండా ఎన్నో విధాలైన 
దుఃఖాలకు ఇది నిలయం. అందుచేత పుణ్యాత్ములు వివేకమనే మందుతో శరీరమనే ఈ తేరును అదుపులో 
ఉంచుకొంటారు. 


నిశేషం: అలం: రూపకం. అకార్యం (చేయదగింది, చేయరానిది) అనే రెండు విషయాలను గురించి వివేచన ఉండటమే వివేకం. 
బుద్దికి ఉన్న శక్తులన్నీ కలిగించేది వివేకాన్ని. ఆ శక్తులు దురుపయోగంపాలు అయితే అవివేకం ఏర్పడుతుంది. అపుడు 
ఇం(ద్రియాలు విజృంభిస్తాయి. ఫలితం రుజ-జర ఇత్యాదిగా ఉన్న అనారోగ్యం. దీనికి మందు వివేకమే. అందుకే 'వివేకౌషధమునన్‌' 
అని చెప్పటం. 


వ. ఆ పగ్గంబులు శీలంబను వెరవుతో నలవరించి వేగం బార్యు లుడుపుదురు వారలు జననమరణాదుల 
వలని భయంబు నుజ్జగించి పరమసుఖంబు నొందుదు రింతయు నెటింగి శాంతినొంది పుత్రాది జాతులకు 
నౌర్వ్వదైహికంబులు సేయించి సుఖివిగ'మ్మనిన విని యమ్మాటలన్నియుం బోవిడిచి తుదింజెవి సూండినట్టి 
దయినం బుత్ర పరలోక క్రియావిషయంబగు మాటకు శోకం బతిశయిల్ల మూర్తిల్లై నట్టి సమయంబునం 
గృష్టద్వైపాయనమునీంద్రు( డయ్యెడకు విజయంచేసిన విదురసంజయాదులు సంభ్రమంబున నెదురువచ్చి 
ప్రణతులైధృతరాష్తునకు శిశిరజలసేచన లలితవ్యజనవీజనంబుల నాచరించిన నతండు సేదదేబుటయు 
నతని కమ్మహాత్ముని రాక యెటింగించిన నమ్మహీపతి యతనికి దండనమస్కారంబుసేసి గద్గదిక నెలుంగు 
రాలుపడ నిట్లనియె. 61 


ప్రతిపదార్థం: ఆర్యులు= పుణ్యాత్ములు; ఆ పగ్గంబులు= ఆ పగ్గాలను; శీలంబు= నడవడి; అను= అనేటువంటి; 
వెరవుతోన్‌= ఉపాయంతో; అలవరించి= నియమించి; వేగంబు= ఆ గుర్రాల వేగాన్ని; ఉడుపుదురు= నియంత్రిస్తారు; 
వారలు= అట్లాంటి పుణ్యాత్ములు; జనన= పుట్టుకవలన; మరణ+ఆదుల వలని= మరణం మొదలైన వాటివలన (కలిగే); 
భయంబున్‌= భయాన్ని; ఉజ్జగించి= వదలిపెట్టి; పరమసుఖంబున్‌= మోక్షాన్ని; ఒందుదురు= పొందుతారు; ఇంతయున్‌+ఎటీంగి= 
ఇదంతా గుర్తించి; పుత+ఆది జ్ఞాతులకున్‌= కొడుకులకు దాయాదులందరికీ; జార్హదైహికంబులు= ఉత్తర (క్రియలు; 
చేయించి; సుఖివి+కమ్ము+అనినన్‌= సుఖంగా ఉండుము అని చెప్పగా; విని= వినికూడా; ఆ+మాటలు+అన్నియున్‌= ఆ 
మాటలన్నిటిని; పోన్‌+విడిచి= వదలిపెట్టి; తుదిన్‌= చివరిలో; చెవి సూండినట్టి దయినన్‌= చెవిని కాల్చినటువంటిది కాగా; పుత్ర= 
కొడుకులయొక్క; పరలోక+ఉత్తర; (క్రియా విషయంబు+అగు+మాటకున్‌= (క్రియలకు సంబంధించిన మాటలచేత; 
శోకంబు+అతిశయిల్లన్‌= దుఃఖం పెల్టుబికిరాగా; మూర్చిల్లెన్‌= మూర్చపోయాడు; అట్టి సమయంబునన్‌= ఆ సమయంలో; 
కృష్ణద్వైపాయన మునీంద్రుండు= వ్యాసుడు; ఆ+ఎడకున్‌= అక్కడికి; విజయము+చేసినన్‌= రాగా; విదుర సంజయులు= 
విదురుడు, సంజయుడు; సంభ్రమంబునన్‌= ఆశ్చర్యంగా; ఎదురువచ్చి= ఎదుర్కొని (ఆహ్వానించి); 'ప్రణతులు+ఐ= నమస్కరించి; 
ధృతరాష్టునకున్‌= రాజుకు; శిశిరజల= చల్లటి నీటిని; సేచన= చల్లడమూ; లలిత= సుకుమారంగా; వ్యజన వీజనంబులన్‌= 
విసనకర్రతో విసరడమూ; ఆచరించినన్‌= చేయగా; అతండు; సేదదేజుటయున్‌= బడలికదీరగా; అతనికిన్‌= ధృతరాష్ట్రునికి; 
ఆ+మహాత్మునిరాక= వ్యాసుడిరాకను; ఎణీంగించినన్‌= తెలుపగా; ఆ+మహీపతి= ఆ రాజు; అతనికిన్‌= వ్యాసుడికి; 
దండనమస్కారంబు+చేసి= సాష్టాంగ నమస్కారం చేసి; గథ్గదికన్‌= డగ్గుత్తికతో; ఎలుంగు= కంఠధ్వని; రాలుపడన్‌= 
కంపిస్తుండగా; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 559 


తాత్సర్యం: పుణ్యాత్ములు ఆ పగ్గాలను నడవడి అనే ఉపాయంతో నియంత్రించి ఆ గుర్రాల వేగాన్ని అదుపులో 
ఉంచుకొంటారు. అట్లాంటి పుణ్యాత్ములు పుట్టుక మరణం మొదలైన వాటివలన కలిగే భయాన్ని విడిచిపెట్టి 
మోక్షసుఖాన్ని పొందుతారు. ఇదంతా గుర్తించి నీవు నీ పుత్రాదులకు, నీ దాయాదులకు ఉత్తరక్రియలు జరిపించి 
సుఖంగా ఉండుము అని చెప్పగా విని, ఆ మాటలన్నిటినీ వదలిపెట్టి చివరిలో 'నీ పుత్రులకు ఉత్తరక్రియలు 
చేయుము” అన్నమాట చెవిని కాల్చివేయగా, దుఃఖం పెల్టుబికి రాగా, మూర్చపోయాడు. ఆ సమయంలో సరిగ్గా 
వ్యాసుడు అక్కడికి వచ్చాడు. విదురుడు, సంజయుడు మున్నగువారు ఆశ్చర్యపడి గౌరవంతో ఆయనను ఆహ్వానించి 
నమస్కరించారు. మరొకవైపు ధృతరాష్ట్రుడి ముఖంపైన చల్లని నీటిని చల్లి, విసనకర్రలతో నెమ్మదిగా విసిరి 
ఉపచారాలు చేశారు. సేదదీరిన ధృతరాష్ట్రుడికి వ్యాసముని రాకను తెలిపారు. ఆ రాజుకూడా గౌరవంతో వ్యాసమవర్షికి 
సాష్టాంగ నమస్కారంచేసి డగ్గుత్తికతో గొంతు కంపిస్తుండగా ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇంతమంది ఇన్ని విధాలుగా ఉపదేశించినా దేహధారి తన ఇంద్రియాల మార్గంలోనే వెళ్తాడని చెప్పటం కొరకే 
ధృతరాష్టుడి ఈ అవస్థను వర్ణించటం. రాష్ట్రమంటే-శరీరం, దానిని ధృత-ధరించినవాడు. అతడి పిల్లలే అతడి ఇంద్రియాలు. 
రాజ్యభోగమే అతడి మనసుకున్న లోభగుణం. అందుకే పుత్రులమాట వినగానే “వివేకం” నశిస్తుంది. భారత కథకంతా మూలం 
ఇదే. 


దోధక వృత్తము: 
“మానుష జన్మము మాన్య వివేకా! | మానసదుఃఖ సమాజము నెల్లం 
దాన ఘటించుచు దైన్యము దెచ్చుం । గాన భవంబిది గాల్పనె? తండ్రీ! 62 


ప్రతిపదార్థం: మాన్య= మహనీయమైన; వివేకా!= జ్ఞానం కలవాడా! (వ్యాసమహర్ష; మానుషజన్మము= మానవజన్మ; మానస 

దుఃఖ సమాజమునెల్లన్‌= మనసుకు అన్ని విధాల దుఃఖాలనూ; తాను+అ= తానే; ఘటించుచున్‌= సృష్టిస్తూ; దైన్యమున్‌+తెచ్చున్‌= 

దీనస్థితిని కల్పిస్తుంది; కాన= కాబట్టి; తండ్రీ!= ఓ తండ్రిగారైన వ్యాసమహర్షీ; భవంబు+ఇది= ఈ పుట్టుక; కాల్చనె?= 
ళా అద్య 

కాల్చటానికా? (నిష్రయోజనమని అర్థం.) 


తాత్సర్యం: “'మహనీయజ్లాన సంపన్నుడవైన వ్యాసమహర్షి! ఈ మానవజన్మ తానంతట అదే మనస్సుకు అన్ని 
Gy p= యె 

విధాలైన దుఃఖాలను సృష్టించి దీనస్థితిని కల్పింపజేస్తుంది. అందుచేత తండ్రీ! ఈ జన్మం ఎందుకు? కాల్చనా? 

(చివరకి ఎట్లాగూ జరిగే పని అదే!) ప్రయోజనం ఏమున్నది? 


విశేషం: భవశబ్దానికి పుట్టుక-జన్మ-సంసారం- అని సందర్భాన్నిబట్టి అర్జాలుంటాయి. భూ-అనే ధాతువుకు పుట్టటమని 
అర్థం-ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూ పుట్టేదికాబట్టి దీనిని జన్మమని-కొత్తగా ఏదో సమస్య పుట్లుతూనే ఉంటుంది. కాబటి- 
థ్‌ = చలి [ళో లు జాం [2] (2) 
సంసారమని-అంటాం. 


దోధక వృత్తంలో పాదానికి - భ, భ, భ, గ, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ, ఏడవ అక్షరానికీ యతిమై్రి, 
ప్రాస నియమం కలదు. 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంజుభాషిణీ వృత్తము: 

ధనమంతయుం బొలియ దారుణంబుగా€ । దనయవ్రజంబు దెగ దైన్యమారంగాం 

దన బంధులందటు మృతంబు బొంద నె । వ్వనినైన శోకమనువహ్ని కాల్పదే? 63 
ప్రతిపదార్థం: ధనమంతయున్‌= ధనమంతా; పొలియన్‌= నశించిపోగా; దారుణంబుగాన్‌= ఘోరంగా; తనయ(వ్రజంబు= 


కుమారుల సమూహం; తెగన్‌= చనిపోగా; దైన్యము+ఆరంగాన్‌= దీనత్వమతిశయించగా; తనబంధులు+అందజున్‌; మృతంబున్‌+ 
పొందన్‌= చావును పొందగా; ఎవ్వనిన్‌+ఐనన్‌= ఎవడినైనా; శోకమను= శోకమనేటువంటి; వహ్ని= అగ్ని; కాల్పదే?= కాల్చదా? 


తాత్సర్యం: ఉన్న ధనమంతా నశించి, కొడుకులందరూ చచ్చి, బంధువులందరూ ఒక్కసారిగా పోతే, ఎవడినైనా 
ఆ దుఃఖమనే అగ్ని దహించకుండా ఉంటుందా? 


విశేషం: అలం: రూపకం. మంజుభాషిణీ వృత్తంలో (ప్రతిపాదంలోనూ స, జ, స, జ, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ 
తొమ్మిదవ అక్షరానికీ యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


ఉపజాతి వృత్తము: 

మునీంద్ర! నిర్జాగ్యత ముట్టి చావుం । గానేరదయ్యెం గడుగట్టి చిత్తం 

బనూన మూర్భం దెగటారియు. దా । రానేర్డె నిమ్మేనికిం గ్రమ్మణంగన్‌. 64 
ప్రతిపదార్థం: మునీం|ద్ర!= వ్యాస మహర్షీ]; నిర్భాగ్యత= దౌర్భాగ్యం; ముట్టి= ఆవరించి; చావున్‌= చావుకూడా; కాన్‌+నేరదయ్యెన్‌= 
రానిదయింది (రాకపోయింది); కడున్‌+గట్టి+చిత్తంబు= (నాది) చాలా గట్టి మనస్సు; అనూన= గొప్పదైన; మూర్చన్‌= 


మూర్చలో; తెగటారియున్‌= నశించికూడా; (క్రమ్మఅంగన్‌= మళ్ళీ; ఈ+మేనికిన్‌= ఈ దేహంలోకి; తాన్‌= (ప్రాణం) తాను; 
రాన్‌+నేర్చెన్‌= రాగలిగింది (అంటే చనిపోతే బాగుండేదని అర్థం). 


తాత్సర్యం: మహర్షీ! నా దౌర్భాగ్యం ఏమని చెప్పాలి! నాకు చావుకూడా రావటంలేదు. నాది చాలా గట్టి మనస్సు. 
లేకపోతే ఇంత పెద్ద మూర్భలో మునిగికూడా మళ్ళీ ఈ బొందిలోకి ప్రాణం రాగలిగింది. 


విశేషం: ఐదు ప్రాణాలున్నాయని శారీరక శాస్తం చెప్పుతుంది. నాగ-కూర్మ-కృకర-దేవదత్త-ధనంజయాలని వీటిపేర్లు. నాగం- 
(30) 

వాగ్‌ ద్వారంలో ఉండేది; కూర్మం-కంటిరెప్పలలో ఉంటుంది. కృకర-తుమ్మును కలిగిస్తుంది. దేవదత్తం-ఆవులింతను కలిగిస్తుంది- 

దేహమంతటా 'ధనంజయ” మనే ప్రాణం వ్యాపించి ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలని వరుసగా హృదయ, 

గుద, నాభి, కంఠ, సర్వ శరీరాలను ఆశ్రయించి ఈ 'పంచప్రాణాలూ వ్యాపించి ఉంటాయి. నాగకూర్మాది నామాలు కలిగినవి 

పంచప్రాణాల పేర్లు అని కొందరు. ఉపప్రాణాలు, లేదా ఉపవాయువులని కొందరు అంటారు. 'మనస్సంకల్ప' రూపంతో 


దృఢంగా ఉన్న 'ధనంజయ” మనే ప్రాణం వ్యాపించి ఉంటుంది. 


కృష్ణద్రైసాయనముని ధృతరాష్టునకు దుఃఖోపశమనంబు చేయుట (సం. 11-8-12) 


ac] 


వ. ఇంక నేమిసేయువా(డి నని పలికి యూరకున్న యన్నరనాథునకు మునినాథుం డి ట్లనియె. 65 


ప్రతిపదార్థం: ఇంకన్‌= ఇంక; ఏమి+చేయువాండను?= ఏం చేయగలను?; అని పలికి; ఊరకున్నన్‌= ఊరకుండగా; ఆ+ 
నరనాథునకున్‌= ఆరాజుతో; మునినాథుండు= శ్రేష్టుడైన వ్యాసమహర్షి ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 561 


తాత్సర్యం: ఇట్లాంటి స్థితిలో నేను ఏం చేయగలను?” అనిమాత్రమని ఊరకున్న ధృతరాష్ట్రుడితో వ్యాసుడు ఇట్టా 
చెప్పాడు. 


ఉత్సాహవృత్తము; 
“నీవు ధర్మభంగి నెటు(గ నేర్తు నీతి కౌశలం | బావహిల్లు నీదు మనమునందు( గాన నేను శో 
కావిలత్వ ముడుప(బూని యరుగుదెంచితిన్‌ సుతా | భావజనిత దుఃఖవార్దిపార మెయ్టు పుత్రకా! 66 


ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా!; నీవు; ధర్మభంగిన్‌= ధర్మవిధిని; ఎణుగన్‌+నేర్తు(వు)= తెలిసినవాడివి; నీదు మనమునందున్‌= 
నీ మనసులో; నీతి కౌశలంబు= నీతి పథంలోని నేర్పు; ఆవహిల్లున్‌= ఉంది; కానన్‌= అందుకే; శోక+ఆవిలత్వము= శోకంచేత 
పుట్టిన కలతను; ఉడుపన్‌+పూని= పోగొట్టాలని; నేను+అరుగుదెంచితిన్‌= నేనువచ్చాను; సుత+అభావ+జనిత= కొడుకులు 
మరణించటంచేత పుట్టిన; దుఃఖవార్డిన్‌= దుఃఖమనే సముద్రాన్ని; ఎయ్దు(ము)= దాటుము. 


తాత్సర్యం: ‘కుమారా! నీవు ధర్మవిధి ఎరిగినవాడవు. నీవు నీతిశాస్త్ర కుశలుడవు. అందుచేత నీకు శోకాన్ని పోగొట్టి 
శాంతిని ప్రసాదించాలని నేను వచ్చాను. పుత్రుల మరణంచేత పుట్టిన దుఃఖసముద్రాన్ని దాటి శాంతిని పొందుము. 


విశేషం: అభావం-అంటే లేకపోవటం: ఈ సందర్భంలో అభావం అంటే మరణం చేత ఏర్పడ్డ అభావమని అర్థం. వృత్తవిశేషానికి 
చూడండి: (స్తీ. 1.48. 


క భూతము లనిత్యములు నీ । వీ తెరు వెప్పడును విం దహీన ధృతిన్‌ నీ 
చేతోగతి నలవటుపుము । భూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్‌. 67 


ప్రతిపదార్థం: భూతములు= (ప్రాణులు; అనిత్యములు= అశాశ్వతాలు; నీవు; ఈ తెరువు= ఈ ధర్మాన్ని గురించి; 
ఎప్పుడును= ఎప్పుడూ; విందువు= వింటూనే ఉన్నావు; అహీన= గొప్ప; ధృతితోన్‌= ధైర్యంతో; భూత+అనిత్యత్వము= ప్రాణుల 
అశాశ్వతత్వమనే ఈ ధర్మాన్ని; చేతోగతిన్‌= మనసులో; అలవజుపుము= (చక్కగా) అభ్యసించుము; అది+అ= ఆ జ్ఞానమే; 
వగలన్‌= నీ దుఃఖాన్ని; పుచ్చును= పోగొడుతుంది. 


తాత్సర్యం: ప్రాణులు అన్నీ అశాశ్వతాలే. ఈ ధర్మాన్ని గురించి నీవు ఎప్పుడూ వింటూనే ఉన్నావు. గొప్ప ధైర్యంతో 
నీ మనస్సులో ప్రాణులు అశాశ్వతమనే ఈ ధర్మాన్ని అభ్యసించటం మొదలుపెట్టుము. ఆ జ్ఞానమే నీ దుఃఖాన్ని 
పోగొట్టుతుంది. 


విశేషం: భూతం-అనేమాటకు నీరు, భూమి, వాయువు, ఆకాశం, అగ్ని అనే పంచభూతాలూ, ప్రాణం కలిగినవి, ప్రాణంలేనివి, 
జంతువులు, పక్షులు, మనుష్యులు - అనే ఇన్ని అర్జాలూ ఉన్నాయి. వెరసి మొత్తం “ప్రకృతి” అని అర్థం. ఇది మార్పును 
పొందుతుంది, కాబట్టి అశాశ్వతం. ఆత్మ ఒకటే శాశ్వతమైనది- దానికి మార్పులేదు. అందుచేత ఆత్మనిత్యత్వ స్ఫురణ ఉండి 
“జీవి అశాశ్యతత్వాన్ని గురించి ఎరిగి, జీవితాన్ని ఆ జ్ఞానంతో గడపటంచేత విషాదాన్ని దాటగలడని తాత్పర్యం. కాని, ఈ 
జ్ఞానం వినుకలిచేత వచ్చేది కాదు. నిరంతరసాధనచేతనే వస్తుంది. అందుకే అభ్యసించుమని చెప్పటం. 


ఆ. అరయ జీవలోక మధ్రువ మన నరు । నొడలి బ్రదుకు చావు6 గడవ దనంగ 
వినియు నెల్ల గనియు వీతవివేకత( । బుత్ర మరణమునకు. బొగుల నగునె? 68 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అరయన్‌= బాగా ఆలోచిస్తే, జీవలోకము= (ప్రాణిలోకం; అ(ధ్రువము+అనన్‌= అశాశ్య్వతమైనదనీ; నరున్‌= 
మనిషియొక్క; ఒడలి బ్రదుకు= దేహంతోటి ఈ జీవితం; చావున్‌= మరణాన్ని; కడవదు+అన(గన్‌= తప్పించుకోజాలదు అని; 
వినియున్‌= వినీ; ఎల్లన్‌+కనియున్‌= అన్నిటినీ చూచీ; వీత= పోయిన, వివేకతన్‌= జ్ఞానంతో; పుత్ర మరణమునకున్‌= పుత్రుల 
మరణానికి; పొగులన్‌+అగునె?= శోకించటం తగునా? 


తాత్సర్యం: బాగా ఆలోచిస్తే ప్రాణిలోకం అశాశ్వతమైనదని, మనిషి దేహంతోడి ఈ జీవితం మరణాన్ని 
తప్పించుకొనజాలడని విని, ఇట్టాంటి నిజాలను చూచి వివేకజ్ఞానాన్ని కోల్పోయి పుత్రుల మరణానికి శోకించటం 
తగని పని. 


వ. అదియునుం గాక. 69 
తాత్సర్యం: అంతమాత్రమే కాకుండా. 


సీ, నీ వెబుంగక యుండగా వచ్చెనే వైర । బంధంబు కౌరవపాండవులకు? 
నీ పుత్రకుండ దీనికి. గారణం బిది । విధి నిర్మితంబైన విధము సువ్వె! 
కౌరవజాతి సంక్షయ మవశ్యంబుగాం ।; గలయదియై చెల్లెగాక క్రొత్త 
యైనదియే? బంధు లాజి విహార త । త్పరతమై సద్గతి. బడసినారు 


ఆ. వారి కేల యింత వగవ నట్లును గాక । విమలబుద్దియైన విదురు. డిట్టు 
లగుట యెజింగి బుద్ది తగం జెప్పె నీకు జూ | దంబు సమయమునన దాని వినవ. 70 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ఎజుంగక+ఉండంగాన్‌= తెలియకుండా; కౌరవపాండవులకున్‌= కౌరవులకు; పాండవులకు; 
వైరబంధంబు= వైరరూపమైన బంధం; వచ్చెనే?= కలిగినదా?; నీ పుత్రకుండు+అ= నీ కొడుకే; దీనికిన్‌= దీనికంతటికీ; 
కారణంబు= కారణం; ఇది= ఇట్టా కావటం; విధి= విధిచేత (దైవంచేత); నిర్మితంబు+ఐన= కల్పించబడిన; విధము+చువె;!= 
పద్దతి సుమా!; కౌరవజాతి= కురువంశీయుల; సంక్షయము= నాశనం; అవశ్యంబుగాన్‌= తప్పని సరిగా; కాన్‌+కల+అది+ఐ= 
జరగాల్సి ఉండి; చెల్లెన్‌+కాక= అట్లా జరిగిపోయింది తప్ప; (క్రొత్త+ఐనది+ఏ?= ఇదేమి కొత్త విషయమా?; బంధులు= 
బంధువులందరూ; ఆజి= యుద్దం అనే; విహార తత్పరతమైన్‌= విహారంలో ఆసక్తి కలవారై; సత్‌+గతిన్‌= సుగతిని; పడసినారు= 
పొందారు; వారికిన్‌= వారికోసం; ఇంత= ఇంతగా; వగవన్‌= దుఃఖించటం; ఏల?= ఎందుకు?; అట్టునున్‌+కాక= అంతేకాకుండా; 
విమలబుద్ది+ఐన= పవిత్ర బుద్ది కలిగిన; విదురుండు; ఇట్టులు+అగుట= ఇట్టా కాబోతుందని; ఎటింగి= తెలిసినవాడై; నీకున్‌= 
నీకు (నీ కుమారునికి); తగన్‌= ఎన్నో విధాలుగా; జూదంబు సమయమునన్‌+అ= జూదమాడే సమయంలోనే; బుద్ది+చెప్పెన్‌= 
నీతి బోధించాడు; దానిన్‌= దానిని; వినవు+అ= నీవు వినకపోతివి. 


తాత్సర్యం: నీకు తెలియకుండా కౌరవ పాండవులకు వైరం కలిగిందా! నీకొడుకే ఇంతటికీ మూలం. ఇట్లా కావటం 
దైవవిధి. అందుకే అనివార్యంగా కౌరవ వంశం నాశనమైంది. అంతేకాని ఇదేం కొత్త విషయం కాదే! బంధువులందరూ 
యుద్దమనే ఆటలో ఆసక్తి కలవారై (ఆడి) సుగతిని పొందారు. వారికొరకు ఇంతగా దుఃఖం పొందటం ఎందుకు? 
అంతేకాకుండా పరమ పవిత్ర బుద్ది కలిగిన విదురుడు ఇట్టా కాబోతుందని తెలిసినవాడై ఆనాడు ద్యూతసమయంలోనే 
నీకూ నీ కుమారునికీ ఎన్నో విధాలుగా నీతిబోధ చేశాడు. కాని, నీవు దానిని విన్నావు కావు. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 


563 
దోధక వృత్తము: 
దేవ కృతంబులు ధీరులకైనన్‌ । భూవర! మాన్సంగం బోలునె? యెట్లుం 
గావున శోకము. గాటఖియ దల్గం | గా వలదే తుది గౌరవ మొప్పన్‌? 71 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; దేవకృతంబులు= దైవ నిర్ణయాలు (దేవతల పనులు); ధీరులకున్‌+ఐనన్‌= ఎంత ధీరులకైనా; 
ఎట్టున్‌= ఎట్లాగైనా; మాన్సంగన్‌+*పోలునె?= ఆపటానికి అవుతుందా?; కావునన్‌= అందుచేత; శోకమున్‌= శోకమును; కాజియన్‌= 
బాధను; తుదిన్‌= చివరికి; గౌరవము+ఒప్పన్‌= నీకు మన్నన ఏర్పడేలా; తల్లన్‌+కాన్‌+వలదే?= పోగొట్టుకోవద్దా? 


తాత్సర్యం: రాజా! దేవతల పనులను ఎంత ధీరులైనా ఎంత ప్రయత్నించినా ఆపలేరు. అవి అట్లాగే జరుగుతాయి. 
అందువలన నీ గౌరవాన్ని, వంశప్రతిష్టను నిల్పుకొనటానికైనా నీ శోకాన్నీ, బాధనూ పోగొట్టుకొమ్ము. 


విశేషం: 'భీష్మాదులు జన్మించిన సద్వంశంలో పుట్టిన నీవు శోకిస్తూ కూర్చోవటం అనుచితమైనపని' - అని వంశగౌరవాన్ని 
గుర్తుచేయటం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసమే. వృత్తలక్షణానికి చూడండి. (స్త్రీ. 1.62 


వ. దేవతలకుం గృత్యంబయిన దాని( దత్రృత్యక్షంబున వింటి నది నీకు మేలు గోరిచెప్పెద నాకర్ణింపు; మే 
నశ్రమంబున నెందయిన(జరింతు నొక్కనాండు దేవసభకుంబోయితి నందు(బురందర ప్రముఖ 
బృందారకులను నారదాదిమునిబృందములనుంగాంచి సుఖగోష్టినున్న సమయంబున భూదేవి యచ్చటికి 
వచ్చి య వ్విబుధులతో నిట్లనియె. 72 

ప్రతిపదార్థం: దేవతలకున్‌= దేవతలకు; కృత్యంబయిన దానిన్‌= చేయదగ్గ పనిని గురించి (చేయబోయే దాన్ని గురించి); 
తద్‌+ఆ దేవతల; ప్రత్యక్షంబునన్‌= సమక్షంలోనే; వింటిన్‌= విన్నాను; అది= ఆ విషయాన్ని; నీకున్‌; మేలు+కోరి= మేలు 
కావాలన్న కోరికతో; చెప్పెదన్‌= చెబుతాను; ఆకర్షింపుము= వినుము; ఏను= నేను; అశ్రమంబునన్‌= ఏ (శ్రమాలేకుండానే; 
ఎందయినన్‌= ఎక్కడికి కావాలన్నా; చరింతున్‌= వెళ్తాను; ఒక్కనాడు; దేవసభకున్‌= స్వర్గంలో దేవతల సభకు; పోయితిన్‌= 
వెళ్ళాను; అందున్‌= ఆ సభలో; పురందర= ఇంద్రుడు; (ప్రముఖ= మొదలైన; బృందారకులను= దేవతలను; నారద+ఆది= 
నారదుడు మొదలైన; ముని బృందములనున్‌= మునుల సమూహాలను; కాంచి= చూచి; సుఖగోష్టినున్న సమయంబునన్‌= 
ఇష్టాగోష్టిలో ఉన్న సమయంలో; భూదేవి; అచ్చటికిన్‌+వచ్చి= ఆ సభలోకి వచ్చి; ఆ+విబుధులతోన్‌= ఆ దేవతలతో; ఇట్టు+ 
అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: దేవతలు ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ఆ దేవతల సమక్షంలోనే ఒకప్పుడు నేను విన్నాను. ఆ 
విషయాన్ని నీకు జ్ఞానం కలగటం కొరకు చెప్పుతాను వినుము. నేను ఏ (శ్రమా లేకుండా ఎక్కడికి కావాలన్నా 
వెళ్ళగలను. ఒకనాడు దేవసభకు వెళ్ళాను. ఆ సభలో ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు ఉన్నారు. వారి 
నందరినీ చూచి ఇష్టాగోష్టిలో ఉన్న సమయంలో ఆ సభలోకి భూదేవి వచ్చి దేవతలతో ఇట్టా అన్నది. 


క. “'మీరలు బ్రహ్మసభను మ । ద్దారము మాన్సుటకు నలిని బని(బూనితి రె 
కారణమున దడసితి రొకొ? | యేరూపున( దలుంగుదాన నేను భరంబున్‌? 73 


ప్రతిపదార్థం: మీరలు= మీరందరూ (ఒకప్పుడు); (బ్రహ్మసభను= (బ్రహ్మదేవుడి సన్నిధిలో జరిగిన సభలో; మత్‌+భారము= 
నాపై ఉన్న దుష్ట భారాన్ని; మాన్సుటకున్‌= తొలగించటానికి; నలిని= ఉత్సాహంతో; పనిన్‌+పూనితిరి= ఏదో ఒకటి చేయాలని 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


పూనుకొన్నారు; ఏ+కారణమునన్‌= ఏ కారణంచేత; తడసితిరి+ఒకొ?= ఆలస్యం చేస్తున్నారో? (చెబుతారా); నేను; భరంబున్‌= 
ఈ భారాన్ని; ఏ రూపునన్‌= ఏ విధంగా తలుంగుదానన్‌?= తగ్గించుకోగలను? 


తాత్పర్యం: 'దేవతలారా! మీరంతా ఒకప్పుడు బ్రహ్మసన్నిధిలో జరిగిన సభలో నాపై ఉన్న దుర్భర భారాన్ని 
తొలగించటానికి ఎంతో ఉత్సాహంతో ఏదో ఒక పనిచేయాలని పూనుకొన్నారు. మరి ఏ కారణంచేత మీరు ఆలస్యం 
చేస్తున్నారో ఏమో! నేను ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించుకొనగలను? (మీరే చెప్పండి). 


వ. అనిన విని సర్వలోక నమస్కృతుండగు నారాయణుండు నవ్వుచు న వ్వెలంది కిట్లనియె. 74 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అడుగగా; విని; సర్వలోక= అన్ని లోకాలలోని వారిచేత; నమస్కృతుండు+అగు= నమస్కరింప 
బడేటటువంటివాడైన; నారాయణుండు= శ్రీ మహావిష్ణువు; నవ్వుచున్‌= నవ్వుతూ; ఆ+వెలందికిన్‌= ఆ భూదేవితో; ఇట్టు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 


తాత్సర్యం: అని భూదేవి అడుగగా సర్వలోకాలలోనూ నమస్కరించ బడేటటువంటి శ్రీమహావిష్ణువు నవ్వుతూ 
ఆమెతో ఇట్లా అన్నాడు. 


విశేషం: లోకానికంతా ఏది భారమో అది శ్రీమహావిష్ణువుకు ఒక ఆటలాంటిదని అర్థం. అందుకే ప్రతి అవతారమూ ఆయనకు 
ఒక “లీల అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ లోకమంతా అతడి 'లీలి లో భాగమని భాగవతం చెబుతుంది. 
అందుకే విష్ణువు 'నవ్వటం'. ఈ హాసం కూడా లీలా విలాసంిలో భాగమేనని అర్థం. నరుడి కథలో జరగబోయే మార్పు 
నారాయణుడికే తెలుసునని ఈ సందర్భానికి అర్థం. 
తే. 'వినుము ధృతరాషస్తుం డనురాజు తనుజశతము( | బడయు దుర్యోధనుం డనంబరంగు పెద్ద 

కొడుకు నీ భారతమంతయు నుడుపు నత(డు | తడయ కయ్యెడు నది వగ దక్కు మబల! 75 
ప్రతిపదార్థం: అబల!= ఓ భూదేవీ! వినుము; ధృతరాష్ట్రుడు+అనురాజు= ధృతరాష్ట్రుడనే పేరున్న రాజు; తనుజ శతమున్‌= 
నూరుగురు కుమారులను; పడయున్‌= పొందుతాడు; దుర్యోధనుండు+అనన్‌+పరంగు= దుర్యోధనుడనే పేరున్న; పెద్ద 


కొడుకు; అతండు; నీ భారమంతయున్‌= నీ భారాన్ని అంతటినీ; ఉడుపున్‌= పోగొడతాడు; అది= ఆ పోగొట్టటం; తడయక+ 
అయ్యెడున్‌= తొందరలోనే జరుగుతుంది; వగన్‌= దుఃఖాన్ని; తక్కుము= వదలిపెట్టుము. 


తాత్పర్యం: 'భూదేవీ! వినుము. ధృతరాష్ట్రుడనే రాజు నూరుగురు కొడుకులను పొందుతాడు. వారిలో దుర్యోధను 
డనేవాడు పెద్దకొడుకు. నీ దుర్భర భారాన్నంతా సంపూర్ణంగా పోగొట్టుతాడు. అది కూడా తొందరలోనే జరుగుతుంది. 
ఇక శోకించవద్దు. 


వ. ఎట్లనిన. 76 
తాత్సర్యం: ఎట్లాగంటే. 


క. వానిం జంపను గావం । బూని సకలరాజలోకమును నీసుమెయిన్‌ 
సేనాసముదయములునుం । దాను. గురుక్షేత్ర సమర దారుణత. దెగున్‌. 77 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 565 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ దుర్యోధనుడిని; చంపనున్‌= చంపటానికి; కావన్‌= కాపాడటానికి; సకల రాజలోకమునున్‌= 
రాజులందరూ; ఈ సుమెయిన్‌= ఈర్ష్యతో; సేనాసముదయములునున్‌= సేనా సమూహాలూ; తానున్‌= సకలరాజలోకమూ; 
కురుక్షేత్ర= కురుక్షేత్రంలో జరిగే; సమర దారుణతన్‌= భయంకర యుద్దంలో; తెగున్‌= చస్తుంది. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడిని కాపాడటానికి, చంపటానికి భారతభూమిలోని రాజులందరూ ఈర్ష్యతో చేరుతారు. 
చివరికి కురుక్షేత్రంలో జరిగే మహాయుద్దంలో ఆ సకలరాజలోకమూ సైన్యాలతోపాటు ఘోరంగా చనిపోతుంది. 


వ. సోదరసముదయసహితంబుగా నతండును మృతుండగు; దానంజేసి భవదీయభారంబు వాయు 

నిశ్చింతంబునం జనుము భూతధారణం బాచరింపుము పొ'మ్మని పలికి యద్దేవిని వీడుకొలిపె. బదంపడి 

సకల ప్రజాసంహార కారణంబై కల్యంశంబున దుర్యోధనుండు జనియించె; నక్కునూరుండు. 78 
ప్రతిపదార్థం: సోదర సముదయ= తమ్ముల గుంపుతో; సహితంబుగా= కూడ; అతండును= దుర్యోధనుడును; మృతుండు+ 
అగున్‌= చనిపోతాడు; దానన్‌+చేసి= అంచేత; భవదీయ= నీ; భారంబు+పాయున్‌= బరువు తగ్గిపోతుంది; నిశ్చింతంబునన్‌= 
నిశ్చింతగా; చనుము= వెళ్ళు; భూతధారణంబు= జీవులను ధరించటం; ఆచరింపుము= కొనసాగించుము; పొమ్ము; అని 
పలికి; ఆ+దేవిని= ఆ భూదేవిని; వీడుకొలిపెన్‌= పంపించాడు; పదంపడి= ఆ వెనుక; సకల (ప్రజాసంహార= (ప్రజలందరి 
మృతికీ; కారణంబు+ఐ= కారణం అవుతూ; కలి+అంశంబునన్‌= కలి అంశతో; దుర్యోధనుండు; జనియించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: సోదరులందరితో కూడా ఆ దుర్యోధనుడు చనిపోతాడు. అందువలన నీ భారం పూర్తిగా తగ్గిపోతుంది. 
నిశ్చింతగా వెళ్ళుము. మునుపటివలె జీవులను భరించే నీ పనిని చేస్తూ ఉండుము” - అని పలికి ఆ భూదేవిని 
నారాయణుడు ఓదార్చి పంపించాడు. ఆ వెనుక రాజులందరూ చనిపోవటానికి కారణమైన 'కలి' అంశతో దుర్యోధనుడు 
పుట్టాడు. 


విశేషం: భూమికి 'భూతధాత్రి' అని పేరు - అన్ని భూతాలను ధరిస్తుంది కాబట్టి. 


తే. ఒరుల యునృతి సయిరింపనోప( డధిక । బలుండు క్రోధి శూరత్వసంపన్నబుద్ది 
బుద్ది సెప్పిన వినియెడు ప్రోడగాండు । గాన వైరంబు విడువండు కౌరవేంద్ర! 79 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కురువంశీయులలో శ్రేష్టుడా!; ఒరుల= ఇతరుల; ఉన్నతి= గొప్పతనాన్ని; సయిరింపన్‌+ఓపండు= 
సహించలేడు; అధికబలుండు= మిక్కిలి బలవంతుడు; (క్రోధి= (క్రోధనుడు (కోపమున్నవాడు); శూరత్వ= పరాక్రమంతో; 
సంపన్న= నిండిన; బుద్ది= చిత్తవృత్తి కలిగినవాడు; బుద్ది+చెప్పినన్‌= ఇతరులు నీతి చెబితే; వినియెడు= వినేటువంటి; (ప్రోడ= 
'ప్రాఢుడు (విచక్షణ ఉన్నవాడు); కాండు; కానన్‌= అందువలన; వైరంబున్‌= విరోధాన్ని; విడువండు= వదలిపెట్టడు. 


తాత్సర్యం: రాజా! ఆ కలి” అంశతో పుట్టటంవలన దుర్యోధనుడు ఇతరుల గొప్పతనాన్ని సహించడు. ఎంత 
బలవంతుడో అంత కోపం కలిగినవాడు. అతని చిత్తవృత్తి పరాక్రమంతో నిండిపోయింది. ఎవరైనా పెద్దలు నీతి 
చెప్పితే వినే సంస్కారం లేదు. అందుకే వైరాన్ని వదలిపెట్టలేదు. 


విశేషం: కలి - అంటే 'పాపిమని సారభూతమైన అర్థం. ఈనాటి మనుష్యులలో సర్వసాధారణంగా కనిపించే ఈర్ష్య, కోపం, 
దుష్టమైన బలం, అసంస్కార హృదయం - ఇవన్నీ “కలి లక్షణాలని భారత కథ నిరూపిస్తుంది. 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తమ్ము(డు, శకునియుం గర్జుండు | నమ్మానవపతికి. దగినయనుచరు లతనిన్‌ 
సమ్మదమునం గలసిన నృపు | లమ్మెయి వారలు వినాశమగు టేలుడుగున్‌? 80 


ప్రతిపదార్థం: తమ్ముండు= దుశ్శాసనుడు; శకునియున్‌= శకుని; కర్ణుడు; ఆ+మానవపతికిన్‌= ఆ దుర్యోధనుడనే రాజుకు; 
తగిన+అనుచరులు= అన్నివిధాలా తగిన స్నేహితులు; అతనిన్‌= ఆ సుయోధనుని; సమ్మదమునన్‌= ప్రీతితో; కలసిన= చేరిన; 
నృపులు= రాజులందరూ; ఆ+మెయి+వారలు= అలాంటివారే (ఇక); వినాశము+అగుట= నాశనమైపోవటం అన్నది; ఏలా+ 
ఉడుగున్‌?= ఎందుకు ఆగుతుంది? 


తాత్పర్యం: దుశ్శాసన శకుని కర్టులు ఆ రాజుకు తగిన సహచరులు. అతడితో చేరిన రాజులూ అట్లాంటివారే. ఇక 
అందరూ నశించకుండా ఎట్లా ఉంటారు? 


తోదక వృత్తము: 
తమ తమ తప్పుల. దా రెరియంగా । విమలమతీ! యిటు వీరికినై శో 
కమున( దహింప(గగాదు మనంబున్‌ | సముచిత మిత్తటి శాంతము సుమ్మీ! 81 


ప్రతిపదార్థం: (అందుచేత); విమలమతీ!= నిర్మలమైన చిత్తమున్న రాజా!; తమతమ= వారువారు చేసిన; తప్పులన్‌= 
తప్పులతో; తారు= తాము; ఎరియన్‌+కాన్‌= కాలిపోగా (నశించగా); వీరికిన్‌+ఐ= వీరికోసమని; ఇటు= ఇలా; శోకమునన్‌= 
దుఃఖాగ్నిలో; మనంబున్‌= నీ మనస్సును; దహింప(గన్‌+కాదు= కాల్చరాదు; ఈ+తటణిన్‌= ఈ సమయంలో; శాంతము= 
శాంతంగా ఉండటమే; సముచితము= తగింది; సుమ్మీ!= సుమా!. 


తాత్సర్యం: తాము తాము చేసిన తప్పులతో తాము తాము కాలిపోయి నశించారు. అట్లాంటివారి కొరకు నీవు 
నీ మనస్సును ఇట్టా శోకాగ్నిలో దహించి వేయటం తగిన పనికాదు. ఈ సమయంలో శాంతంగా ఉండటమే తగిన 
పని సుమా! 


విశేషం: ఎరియు-మండు: దోషమనేది అగ్నీ - పాపం ఎవరు చేస్తారో వారిని పాపమే దహించివేస్తుందని భారతీయుల విశ్వాసం. 


'విమలమతీ!' - అనటంలో “నిర్మలమైన చిత్తంతో ఇకనైనా ఆలోచించుము” అనే సూచనకూడా గర్భితంగా ఉంది. 


తోదకవృత్తంలో (ప్రతిపాదంలోనూ, నజుజ,య అనే గణాలుంటాయి: మొదటి అక్షరానికీ ఎనిమిదవ అక్షరానికీ 
యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


వ. అని చెప్పిన నవ్విభుండు దనకుం బాండవాగ్రజుం డవమానం బాచరించునను శంక నూని యునికి 
యమ్మహాముని దివ్యబోధంబునం దేటపడి యుండుం గావున నత్తాపసోత్తముండు వెండియు నిట్లనియె. 82 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని దుర్యోధనుని జన్మరహస్యాన్ని చెప్పగా; ఆ+విభుండు= ధృతరాష్ట్రుడు; తనకున్‌= తనకు; 
పాండవా[గ్రజుండు= ధర్మరాజు; అవమానంబు+ఆచరించునను= అవమానం చేస్తాడని; శంకన్‌+ఊని+ఉనికి= అనుమానం 
కలిగి ఉండటం; ఆ+మహాముని= ఆ వ్యాసమహర్షి దివ్య+బోధంబునన్‌= దివ్యజ్ఞానంలో (దృష్టిలో); తేటపడి+ఉండున్‌= 
స్పష్టమై ఉన్నది; కావునన్‌= అందుచేత; ఆ+తాపస+ఉత్తముండు= ఆ బుషిశ్రేష్టుడు; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= 
ఇలా చెప్పాడు. 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 567 


తాత్సర్యం: అని వ్యాసుడు చెప్పాడు. అంతలో ధృతరాష్ట్రుడి మనసులో తనను ధర్మరాజు తప్పక సోదరులతో వచ్చి 
అవమానపరుస్తా డన్న అనుమానం మొలకెత్తింది. దీనిని తన దివ్యదృష్టితో గుర్తించిన వ్యాసుడు ఆయనతో ఇట్లా 
అన్నాడు. 
క. “పాండవుల వలని కీడొ । క్కొండును లేదధిప! నీదు కొడుకులు ధరణీ 

మండలమంతయు మ్రింగిరి । పాండున్భపతి భాగమునకు. బాపిరి వారిన్‌. 83 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! పాండవులవలని= పాండవులవలన జరిగిన; కీడు+ఒక్కొండును= ఒక అపకారంకూడా; లేదు; 


కులు= కుమారులైన ( నాదులు; మండలము+అం = మం లాన్న అంతా; (బైంగిరి= 
నీదు కొడు స్స్‌ రులైన దుర్యోధనాదులు; ధరణీమండ తయున్‌= భూమండలాన్ని మి 
(మ్రింగివేశారు; పాండు నృపతి= పాండురాజు; భాగమునకున్‌= రాజ్యభాగానికి; వారిన్‌= పాండవులను; పాపిరి= దూరంచేశారు. 


తాత్సర్యం: “రాజా! వినుము. పాండవుల వలన ఎప్పుడూ ఏ కీడూ జరగలేదు. నీ కుమారులు దుర్యోధనాదులే 
మొత్తం భూమండలాన్నంతా (మ్రింగివేశారు. పాండురాజు భాగాన్ని కూడా పాండవులకు దక్కకుండా చేశారు. 


వ. దానంజేసి యిట్లు సకల కౌరవ్యులకు నఖిల భూపతులకు నిఖిల ప్రజలకును బొలియవలసె నిది యంతయు 
మున్న యెజుంగుదు. గావున. 84 
ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అందువలన; ఇట్టు:ు ఈ రీతిగా; సకల కౌరవ్యులకున్‌= సకల కురువంశీయులకు; నిఖిల 


భూపతులకున్‌= రాజులదరికీ; నిఖిల ప్రజలకున్‌= (ప్రజలందరికీ; పొలియన్‌ వలసెన్‌= చావవలసి వచ్చింది; ఇది+అంతయున్‌= 
ఇదంతా; ఇట్లా జరగబోతుందని; మున్ను+అ= ముందే; ఎఖుంగుదున్‌= నాకు తెలుసు; కావునన్‌= కాబట్టి. 


తాత్సర్యం: అందువలననే ఈ రీతిగా కురువంశీయులు, రాజులు, (ప్రజలు - అందరూ దుర్మరణం పాలు 
కావలసి వచ్చింది. ఇదంతా ఇట్లా జరుగబోతుందని నాకు తెలుసు కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: కురువంశంలో పుట్టిన వారందరూ కౌరవ్యులే. పాండవులు, వారి బంధువులు, సంతానం కూడా కురువంశీయులే. 
అందుకే ఇట్లా అనటం. 
ఉత్సాహవృత్తము 

వినుము నారదుండు దీని వినగ జెప్పె ధర్మనం 

దనున కతని మనము కరుణ దవిలియున్మి హింసకున్‌ 

గొనకొనంగ( జొరమి నతండు కురుబలంబుతోడ పొం 

దునక వడండె? జగము మెచ్చ దొడంగి పెక్కు భంగులన్‌. 85 
ప్రతిపదార్థం: వినుము= (ధృతరాష్ట్ర మహారాజా!) వినుము; నారదుండు= నారదమహర్షి దీనిన్‌= ఈ విషయాన్నంతా; 
ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; విన(గన్‌= వినేలా; చెప్పెన్‌= చెప్పాడు; (అందువలన) అతని మనము= ధర్మరాజు 
మనస్సు; కరుణన్‌+తవిలి= కరుణలో తగుల్కొని; ఉనికి= ఉండటంచేత; హింసకున్‌= హింసచేయటానికి; కొనకొనంగన్‌+చారమిన్‌= 
ప్రయత్నించకపోవటంవలన; అతండు= ఆ ధర్మరాజు; కురుబలంబు తోడన్‌= కురు సైన్యంతో; జగము= (ప్రపంచమంతా; 
పెక్కుభంగులన్‌= ఎన్నో విధాలుగా; మెచ్చన్‌= మెచ్చుకోగా; తొడంగి= (ప్రయత్నించి; పొందునకున్‌+అ+పడ(డె= సంధికే 
('ప్రయత్నించలేదా? 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! వినుము. నారదుడు ఈ విషయమంతా ధర్మరాజుకు ఏనాడో వివరించాడు. అందుచేతనే 
ధర్మరాజు మనసులో కరుణపుట్టి హింస చేయటానికి ప్రయత్నించకుండా కురుబలంతో (ప్రపంచమంతా స్తుతించే 
విధంగా సంధికే ప్రయత్నించాడు. ఇది నీకు తెలియని విషయమా? 


విశేషం: వృత్తలక్షణానికి చూడండి: (స్త్రీ, 148 


తే. ఏను నతనికి( జెప్పితిం గాన నాత(। డధికయత్నంబు సేసె. దానంతవడియు 
వైర మెమ్మెయి మాన్న్సంగ నేరం డయ్యె । నియతి దప్పింప నేరికి నేర నగునె? 86 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేనుకూడా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; చెప్పితిన్‌+కానన్‌= చెప్పాను కాబట్టి; ఆతండు= ధర్మరాజు; 
అధికయత్నంబు+చేసెన్‌= సంధికోసం ఎంతో (ప్రయత్నించాడు; తాను+అంత పడియున్‌= తాను అంత ప్రయత్నించికూడా; 
వైరము+ఏ+మెయిన్‌= వైరం ఏ విధంగానూ; మాన్పంగన్‌+నేరండు+అయ్యెన్‌= మాన్సించలేకపోయాడు; నియతిన్‌= విధిని; 
తప్పింపన్‌= తప్పించటానికి; ఏరికిన్‌= ఎవరికైనా; నేరన్‌+అగునె?= సాధ్యమా? 


తాత్సర్యం: నేనుకూడా ఆ ధర్మరాజుకు చెప్పాను కాబట్టి అతడు సంధికొరకు ఎంతగానో ప్రయత్నించాడు కాని, 
శృత్రుత్వాన్ని మాన్సించలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా విధిని తప్పించటానికి ఎవరు సమర్థులు? 


క ఏ నిది యంతయు నెటు(గుదు( । గాన వృథా శోక వహ్ని. గాలమికిని నీ 

మానసమున. గృపకలిమికి. । గా నొడివితి దేవగుహ్యగతియు( దెలిపితిన్‌. 87 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఇది= ఈ విషయం; అంతయున్‌= అంతా; ఎటుణగుదున్‌= తెలియుదును; కానన్‌= కాబట్టి; 
వృథా శోకవహ్నిన్‌+కాలమికిని= వ్యర్థమైన శోకమనే అగ్నిలో కాలకుండా ఉండటానికి; నీ మానసమునన్‌= నీ మనస్సులో; 
కృపకలిమికిన్‌+కాన్‌= దయపుట్టటానికి గాను; నొడివితిన్‌= ఇట్టా చెప్పాను; దేవ గుహ్యగతియున్‌= దేవతలయొక్క రహస్యమైన 
విధానాన్ని గురించి; తెలిపితిన్‌= నీకు తెలిపాను. 


తాత్సర్యం: నాకు ఇదంతా బాగా తెలుసు కాబట్టి నీవు వ్యర్థమైన శోకాన్నిలో కాలిపోకుండా ఉండటానికి, నీ 
మనసులో పాండవులపైన దయపుట్టటానికి ఇదంతా చెప్పాను. పైగా దేవతల రహస్య విధానం ఎట్లా ఉందో కూడా 
తెలిపాను. 


విశేషం: గుహ్య మంటే రహస్యమని అర్థం. మానవులకు అర్థంకాని దాన్నే 'దైవరహస్య' మంటారు. దాన్నిబట్టి మనుషుల 
ప్రవృత్తులు ఉంటాయి - జ్యోతిశ్ళాస్రాదుల ద్వారా ఈ రహస్యాన్ని కొద్దిగానైనా తెలిసికొనవచ్చును కాబట్టి జ్యోతిష్కులను 
దైవజ్ఞులు” అంటారు. బుషులు ఈ రహస్యాన్ని సంపూర్ణంగా ఎరుగుదురని ఈ సందర్భం వలన తెలిసికొనగలము. 
భుజంగప్రయాతము: 

వినీతుండవై ధర్మ వేదిత్వబుద్ధిం । దనర్పొందు నీ విట్లు దైన్యాతిరేకం 

బునం బొంది శోకాగ్ని. బొక్కంగం గుంతీ | తనూజాగ్రజుం డాత్మం దా గుందకున్నే? 88 
ప్రతిపదార్థం: వినీతుండవు+ఐ= పవి(త్రుడవై; ధర్మవేదిత్వబుద్దిన్‌= ధర్మాన్ని తెలిసిన బుద్దితో; తనర్పు+ఒందు= జాన్నత్యాన్ని 
పొందిన; నీవు; ఇట్టు= ఈ విధంగా; దైన్యాతిరేకంబునన్‌+పొంది= అతిశయించిన దైన్యాన్ని పొంది; శోకాగ్నిన్‌= శోకమనే 


ర్త vA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 569 


అగ్నిలో; పొక్కంగన్‌= పరితపిస్తూ ఉంటే; కుంతీ తనూజ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఆత్మన్‌= తనలో; తాన్‌= తాను; 
కుందక+ఉన్సే?= బాధపడకుండా ఉంటాడా? 


తాత్సర్యం: నీవు అతి పవిత్రుడవు. ధర్మవేదివి. ఎంతో ఉన్నతుడవు. అట్లాంటి నీవు మిక్కిలి దీనంగా శోకమనే 
అగ్నిలో పరితపిస్తూ ఉంటే చూచి కుంతి పెద్దకొడుకు (ధర్మరాజు) ఎంత బాధపడతాడో చూచావా? 


విశేషం: భుజంగ ప్రయాత వృత్తంలో (ప్రతిపాదంలోనూ నాలుగు య గణాలు ఉంటాయి. మొదటి అక్షరానికీ ఎనిమిదవ 
అక్షరానికీ యతిమైత్రి. ప్రాస నియమం ఉన్నది. 


క. దెందము తిర్యగ్యోనుల । యందును గరుణా సమగ్రమై యుండు భవ 
న్నందను౯ డజాతశత్రున । కుం దచ్చరితంబు నీవు. గొంత యెజుంగవే! 89 


ప్రతిపదార్థం: భవత్‌+నందనుడు= నీ కుమారుడు; అజాతశత్రువునకున్‌= ధర్మరాజుకు; తిర్యగ్‌+యోనులఅందునన్‌= 
పక్షుల విషయంలోను, జంతువుల విషయంలోనూ; డెందము= హృదయం; కరుణా సమ(గమై+ఉండున్‌= కరుణతో నిండి 
ఉంటుంది; తద్‌+చరితంబు= అతని చరిత్ర; నీవున్‌= నీకూ; కొంత; ఎణు(గవే!= తెలుసుకదా! 


తాత్సర్యం: నీ కుమారుడైన ధర్మరాజు అజాతశత్రువు. అతడికి ఈ లోకంలో శత్రువులే లేరు. అతడి హృదయంలో 
మనుష్యులు, జంతువులు, పక్షులు - అందరి విషయంలోనూ అన్నిటి విషయంలోనూ కరుణ మాత్రమే ఉంటుంది. 
అతడి చరిత్ర నీవూ కొంత ఎరుగుదువు కదా! 


విశేషం: పండితుడు సమదర్శనం కలిగి ఉంటాడని భగవద్గీత చెప్పుచున్నది. ధర్మరాజు అట్లాంటివాడని ధృతరాష్ట్రుడు 
తెలియని వాడు కాడు. అందుకే 'కొంతి ఎరుగుదువు అనటం. ఈ సమదర్శనం ఉన్న ధర్మరాజు అజాతశత్రువే. అతడికి 
శత్రువే పుట్టలేదని అర్థం. అందుచేత నీ కొడుకులు కూడా అతడికి శత్రువులు కారనీ అర్థం అవుతుంది. ధృతరాష్ట్రుడికి 
ఈ సమభావం కలిగించాలనే దృష్టితోనే 'నీ కొడుకు ధర్మరాజు అని గుర్తు చేస్తున్నాడు వ్యాసుడు. 


మానినీ వృత్తము 
కావున నీ దెస నాతనికిన్‌ విముఖత్వము గల్గదు; భక్తి మెయిం 
దా వినయం బెనయం గొనియాడుట దప్పదు కాంచెద వాతనిపై 
నీవును నెయ్యము. గారుణికత్వము నెక్కొన దమ్ములు నవ్విభుండు 
న్వేవుర పెట్టుగ సంతతికల్మియ నీమది నిల్పుము పెంపొలయన్‌. 90 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; నీ దెసన్‌= నీ మీద; ఆతనికిన్‌= ఆ ధర్మరాజుకు; విముఖత్వము= వైముఖ్యం; కల్లదు= 
లేదు; (ఎందుకంటే); తాన్‌= అతడు; వినయంబు+ఎనయన్‌= వినయం పొందగా; కొనియాడుటన్‌= నిన్ను ఎప్పుడూ 
గౌరవిస్తూనే ఉండటంవలన; ఆతనిపైన్‌= ఆ ధర్మరాజుపై; నీవును= నీవు కూడా; నెయ్యమున్‌= స్నేహభావాన్ని; కాంచెదవు= 
పొందుతావు; తప్పదు= ఇది అనివార్యం; (నీవు కూడా); కారుణికత్వము= దయ; నెక్కొనన్‌= అతిశయించగా; తమ్ములున్‌= 
తమ్ములును; ఆ+విభుండున్‌= ఆ ధర్మరాజును; వేవుర= వేయిమందికి; పెట్టుగన్‌= మారుగా; సంతతి+కల్మి+అ= (నీ 
సంతాన సంపదగానే; పెంపొలయన్‌= సౌభాగ్యం అతిశయించగా; నీ మదిన్‌= నీ హృదయంలో; నిల్పుము= నిలుపుకొమ్ము. 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అందువలన నీ మీద ధర్మరాజుకు ఏ మాత్రం వైముఖ్యం లేదు. అతడు నిన్నెపుడూ గౌరవంతో 
చూస్తూనే ఉంటాడు. గమనించావు కదా! ఆ ధర్మరాజుపై నీవు కూడా తప్పకుండా స్నేహభావాన్ని పొందుతావు 
చూడుము. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక నీవు దయతో పాండవులైదుగురినీ వెయ్యిమంది సంతానానికి 
మారుగా నీ హృదయంలో భావించుము. వారిని ఆదరించుము. అది మీ అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది. 


విశేషం: మానినీ వృత్తంలో (ప్రతిపాదానికీ ఏడు భ గణాలు, మీద గురువూ ఉంటాయి. మొదటి అక్షరానికీ పదమూడవ 
అక్షరానికీ యతిమై(త్రి. ప్రాసనియమం కలదు. 


తే. దైవకృతము నా పంపు చిత్తమున బెట్టి । పుత్రశోకంబు విడు పాండుపుత్రు లధిప 

తగరె! నిను గొనియాడి పుత్రత్వ వృత్తి.; బరంగ నది కీర్తిధర్మసంపాది గాదె! 91 
ప్రతిపదార్థం: దైవకృతము= దైవ నిర్ణయం; నా పంపు= నా ఆజ్ఞ చిత్తమునన్‌+పెట్టి= మనసులో ఉంచుకొని; అధిప!= ఓ 
రాజా!; పుత్రశోకంబున్‌= నీ పుత్రుల మరణంవలన పుట్టిన శోకాన్ని; విడు= వదలిపెట్టుము; పాండుపుత్రులు= పాండవులు; 
నినున్‌+కొనియాడి= నిన్ను గౌరవిస్తూ; పుత్రత్వ+వృత్తిన్‌= కుమారుల ధర్మంతో; పరంగన్‌= (ప్రవర్తించటానికి; తగరె!= 
అర్హులుకారా! (ఇంతేకాకుండా); అది= అట్లా ఉంటే; (నీకు) క్రీర్తి= కీర్తిని; ధర్మ= ధర్మాన్ని; సంపాది= సంపాదించేది; కాదె!= 
అవుతుంది కదా! 


తాత్పర్యం: రాజా! దైవనిర్ణయాన్ని, నా ఆజ్ఞను నీ మనసులో ఉంచుకొమ్ము. నీ శోకాన్ని మానుము. పాండవులు 
నిన్ను గౌరవిస్తూ నీ కొడుకులవలె వర్తించటానికి తగినవారు కారా? (నీ తమ్ముడి కుమారులే కదా!). అట్లా వారు 
ఉండటం నీకు కీర్తిని, ధర్మాన్ని సంపాదించి పెట్టుతుంది కదా! 


వ. వనట యనియెడు నగ్ని నెటుక యనియెడు నీట నార్పుము. ప్రాణంబులు ధరియింపుము. సముచిత 
వృత్తి. జరియింపు' మనిన విని చింతాక్రాంతుండై కొండొకసే పూరకుండి ధృతరాష్తుండు తేజోధనుండగు 
నత్తాపసోత్తమున కిట్లనియె. 92 

ప్రతిపదార్థం: వనట= శోకం; అనియెడు= అనే; అగ్నిన్‌= మంటను; ఎజుక= జ్ఞానం; అనియెడు= అనే; నీటన్‌= నీటితో; 

ఆర్పుము= చల్లార్చుము; ప్రాణంబులు= నీ ప్రాణశక్తిని; ధరియింపుము= కూడదీసుకొమ్ము; సముచిత= తగిన; వృత్తిన్‌= 
రీతిలో; చరియింపుము= నడుచుకొమ్ము; అనినన్‌= అని వ్యాసమహర్షి చెప్పగా; విని; చింతా+ఆ(క్రాంతుండు+ఐ= ఆలోచనలో 

మునిగిపోయి (ఆలోచనచేత ఆ(క్రమింపబడి); కొండొకసేపు= కొంత సమయం; ఊరకుండి; ధృతరాష్ట్రుడు; తేజన్‌ + 

ధనుండు+అగు= తపస్సువలన వచ్చిన తేజస్సునే సంపదగా కలిగిన; ఆ+తాపస్‌+ఉత్తమునకున్‌= ఆ బుషి (్రేష్టునితో; 

ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: 'నీ శోకం అనే మంటను జ్ఞానం అనే నీటితో ఆర్పివేయుము. నీ ప్రాణశక్తిని కూడదీసికొమ్ము. తగిన 
రీతిలో నడుచుకొమ్ము'. అని వ్యాసమహర్షి చెప్పగా మళ్ళీ కొంతసేపు ఆలోచనలో మునిగిపోయి తేరుకొని కాసేపు 
ఊరకుండి ధృతరాష్ట్రుడు తేజోధనుడైన ఆ మహర్షితో ఇట్టా అన్నాడు. 

విశేషం: అలం: రూపకం. అగ్ని దహిస్తుంది. శోకం కూడా పరితాపాన్ని కలిగిస్తుంది. పరితాపమంటే మళ్ళీ కాలటమే. కాబట్టే 


శోకాన్ని శోకాన్ని అంటారు. జ్ఞానం నీరువలెనే ప్రవాహరూపమైంది. అంతే కాకుండా అనుద్వేగకరమైనది. శాంతమైనది. అది 
నీటి లక్షణం. 


ర్త అగ్నీ అగ CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 571 


క. 'మును శోకానలతాపం । బున బొగులుట నొండెటుంగ( బోలక దుఃఖం 
బున మును(గ వలసె నీదు వ । చనములు విని మునివరేణ్య! శాంతు(డ నైతిన్‌. 93 


ప్రతిపదార్థం: మును= ముందు (ఇంతవరకు); శోక+అనల= దుఃఖమనే అగ్నియొక్క; తాపంబునన్‌= మంటలో; పొగులుటన్‌= 
కుమిలిపోవటంవలన; ఒండు+ఎణుంగన్‌+పోలక= మరోదాన్ని గుర్తించలేక; దుఃఖంబునన్‌= దుఃఖంలో; మునుగన్‌+వలసెన్‌= 
మునుగవలసి వచ్చింది; మునివరేణ్య!= మునిశ్రేష్టుడా!; నీదు= నీ; వచనములు= మాటలు; విని; శాంతుండను+ఐతిన్‌= 
శాంతమనస్కుడిని అయ్యాను. 


తాత్పర్యం: 'మునిశ్రేష్టుడా! ఇంతవరకు దుఃఖమనే అగ్నిలో కుమిలిపోయి ఉండటం వలన మరొక దానిని గురించి 
ఆలోచించలేక పోయాను. ఇప్పుడు నీ మాటలు విని మనస్సు (ప్రశాంతమైనది. 


నిశేషం: అలం: రూపకం. 


కు ధరియించెద( బ్రాణము మది | నెరియకయుండంగ శోక మేం దొజంగెద ని 
రర బాంధవంబు నొందెద( | బురుషోత్తములైన పాండుపుత్రకుల దెసన్‌'. 94 


ప్రతిపదార్థం: ప్రాణమున్‌= (ప్రాణశక్తిని; ధరియించెదన్‌= కూడదీసుకొంటాను; మదిన్‌= మనసులో; ఎరియక+ఉండంగన్‌= 
బాధపడకుండా ఉండే లాగున; ఏన్‌= నేను; శోకము= దుఃఖాన్ని; తాజలెదన్‌= విడిచిపెటతాను; పురుషోత్తములు+ఐన= 
మానవోత్తములైన; పాండుపు(త్రుకుల దెసన్‌= పాండవుల మీద; నిర్భర= అతిశయించిన; బాంధవంబు= బాంధవ్యాన్ని; 
ఒందెదన్‌= పొందుతాను. 


తాత్సర్యం: మహర్షీ! మీరు చెప్పినట్టే నా ప్రాణశక్తులను కూడదీసుకొంటాను. బాధపడటం మానివేసి దుఃఖాన్ని 
విడిచిపెడతాను. పాండవులు మానవోత్తములు. వారిమీద అతిశయించిన బాంధవ్యాన్ని పెంచుకొంటాను'. 


వ. అనుటయు నమ్మహాత్ముం డట్లగుట మేలని పలికి యంతర్జానంబుంజేసె. నిట్లు ప్రబోధితుండై 
యాంబికేయుండు గొండొక ప్రొ ద్దూరకుండి సంజయుం బేరుకొని పయనం బాయితంబు సేయుమని 
చెప్పి, విదురుతో 'నీవు గాంధారిని గుంతినిం దక్కుగల కౌరవవధూవర్గంబును దోడ్కొని రావలయు మనము 
పొలికలనికిం బోవుచున్న వారమని యెటింగించి వెలువరింపు' మనిన నయ్యిరువురు నట్ల చేసిన. 95 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్టుడు అనగా; ఆ+మహాత్ముండు= ఆ వ్యాసమహర్షి అట్టు+అగుట= అట్టా 
చేయటం; మేలు+అని= మంచిదని; పలికి= చెప్పి; అంతర్జానంబున్‌+చే సెన్‌= అంతర్జానమయ్యాడు; ఇట్టు= ఈ విధంగా; 
'ప్రబోధితుండు+ఐ= ఉపదేశింపబడి; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; కొండొకప్రొద్దు= కొంతసేపు; ఊరకుండి; సంజయున్‌= 
సంజయుడిని; పేరుకొని= పిలిచి; పయనంబు= ప్రయాణం; ఆయితంబు+చేయుము+అని= సిద్దంచేయుమని; చెప్పి; విదురుతోన్‌= 
విదురునితో; నీవు; గాంధారినిన్‌= గాంధారిని; కుంతినిన్‌= కుంతిని; తక్కుంగల= మిగిలిన; కౌరవ వధూవర్గంబునున్‌= 
కౌరవస్త్రీలను; తోడ్కొని= పిలుచుకొని; రావలయున్‌= రావాలి; మనము= మనం అందరం; పొలికలనికిన్‌= యుద్ధభూమికి; 
పోవుచున్నవారము= వెళ్తున్నాము; అని; ఎతింగించి= చెప్పి (తెలిపి); వెలువరింపుము= (ప్రయాణం చేయించుము; అనినన్‌= 
అని చెప్పగా; ఆ+ఇరువురున్‌= ఆ సంజయ విదురులు; అట్టు+అ చేసినన్‌= అట్లాగే చేయగా. 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు చెప్పగా వ్యాసమహర్షి “అట్లా చేయటం మంచి” దని చెప్పి మాయమయ్యాడు. ఈ 
లు ంె టి 

విధంగా మహర్షిచేత ఉపదేశం పొందిన ధృతరాష్ట్రుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి సంజయుడిని పిలిచి (ప్రయాణానికి 

సిద్దం చేయుము” అని చెప్పి విదురుడితో 'నీవు గాంధారిని, కుంతిని, తక్కిన కౌరవ స్త్రీలను పిలుచుకొని రావాలి. 

మనమందరం యుద్దభూమికి వెళ్తున్నా మని వారికి తెలిపి, ప్రయాణం చేయించుము”. అని చెప్పగా ఆ ఇరువురు 

అట్లాగే చేయగా (తరువాతి పద్యంతో అన్వయం). 


ధృతరాష్టు(డు సపరివారంబుగా( బొలికలనికిం బోవుట (సం. 11-9-5) 


క. ఆరంగూరిన శోకము । భారంబున మేను దూల. బరవశగతి గాం 
ధారి చనుదెంచె నవ్వసు | ధారమణుని కడకు జనవితానము వొగులన్‌. 96 


ప్రతిపదార్థం: ఆరన్‌= మిక్కిలిగా; కూరిన= పొందిన; శోకము భారంబునన్‌= శోక భారంచేత; మేను= శరీరము; తూలన్‌= 
తూలిపోతుండగా; పరవశగతిన్‌= పరాధీనురాలిగా (ఇతరుల ఆసరాతో); గాంధారి= గాంధారీదేవి; ఆ+వసుధారమణుని 
కడకున్‌= ఆ ధృతరాష్ట్ర భూపాలుని వద్దకు; జనవితానము= తోడుగా ఉన్న జనసమూహం; పొగులన్‌= దుఃఖిస్తుండగా; 
చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: మిక్కిలిగా పొందిన శోకం బరువుచేత గాంధారి శరీరం తూలిపోతూ ఉన్నది. ఇతరుల ఆసరాతో ఆమె 
ధృతరాష్టుడి వద్దకు వచ్చింది. తోడుగా వస్తున్న కౌరవగస్తీలు ఏడుస్తున్నారు. 


వ. కుంతీ ప్రముఖంబైన కురువృద్దనారీజనంబును బరివారవనితాజనసహితంబుగా6 దరతరంబ యరుగు 
దెంచె నట్టియెడ. 97 


ప్రతిపదార్థం: కుంతీ ప్రముఖంబైన= కుంతి మొదలైన; కురువృద్ద నారీజనంబును= కురువంశంలోని ముసలి ఆడవారు; 
పరివార వనితాజన సహితంబుగాన్‌= పరిచారికలైన ఇతర పరివార స్త్రీ సమూహంతో కూడి; తరతరంబ= (క్రమ(క్రమంగా కలిసి; 
అరుగుదెంచెన్‌= అక్కడికి వచ్చారు; అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: కుంతీదేవి మొదలైన కురువంశంలోని పెద్ద ఆడవారు, వారికి పరిచర్యలు చేసే ఇతర స్త్రీలు, క్రమక్రమంగా 
కలిసి అక్కడకు వచ్చారు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, చేతులు నడుదల సేర్లు టుత్మటశోక ।; మాకారములు దాల్చి నట్టులుండ 
విరిసిన వేనలుల్‌ వెన్నుల( బ్రక్కల । నెబిసి చూపటి దృష్టి నీలు సేయ 
నందంద దొరంగిడు నశ్రుజలంబుల । పెంపున మోములు ముంపంబడంగ 
నేమియు. దొడవులు లేమి బాడటియున్న | యంగంబులందు దైన్యంబు నెజియం 


తే. బతుల నన్నలం దమ్ముల సుతుల హితులం । బేరుకొని వాతు లెండంగ. బ్రేముడించి 
పనవు పలుకులు వినువారి వనటఈ దేల్పం । గురుకుమార నారీజనకోటి వచ్చె. 98 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 573 


ప్రతిపదార్థం: నడు+తలన్‌= నడినెత్తిమీద; చేతులు+చేర్చుట= తమ చేతుల్ని చేర్చడం; ఉత్కట= మిక్కిలిదైన; శోకము= 
శోకరసం; ఆకారములు= శరీరాలు; తాల్చినట్టులు+ఉండన్‌= ధరించినట్లు ఉండగా; విరిసిన= విరయబోసుకున్న; వేనలుల్‌= 
కొప్పులు; వెన్నులన్‌= వీపులపైనా; ప్రక్కలన్‌= పక్కలలోనూ; నెజసి= వ్యాపించి; చూపణు= చూచేవారి; దృష్టిన్‌= చూపును; 
నీటు+చేయన్‌= భస్మం చేయగా (నిర్వికారంగా మార్చగా); అందంద= అక్కడక్కడా; తొరలౌడు= వర్షిస్తున్న; ఆ(శ్రుజలంబుల= 
కంటి నీటియొక్క; పెంపునన్‌= అతిశయంచేత; మోములు= ముఖాలు; ముంప(బడ(గన్‌= ముంచివేయబడగా; ఏమియున్‌= 
బొత్తిగా; తొడవులు= నగలు; లేమిన్‌= లేకపోవటంచేత; పాడు+అటి+ఉన్న= పాడువడినట్టున్న; అంగంబులందున్‌= శరీరాలలో; 
దైన్యంబు= దీనత్వం; నెజయన్‌= నిండగా; పతులన్‌= భర్తలను; అన్నలన్‌= అన్నలను; తమ్ములన్‌= తమ్ముళ్ళను; పేరుకొని 
పేర్లు పెట్టి పిలుస్తూ; వాతులెండంగన్‌= నోళ్ళుతడారిపోగా; ప్రేముడించి= దుఃఖిస్తూ; పనవు పలుకులు= వారిని పేర్కొంటూ 
మాట్లాడుతున్న మాటలు; వినువారిన్‌= వినేవాళ్ళను; వనటన్‌= దుఃఖంలో; తేల్చన్‌= ముంచివేయగా; కురుకుమార= కురువంశ 
రాజకుమారుల; నారీజనకోటి= (స్తీ జననసమూహం; వచ్చెన్‌= వచ్చారు. 


తాత్సర్యం: నడి నెత్తులపై చేతులుంచుకొని దుఃఖిస్తున్న ఆ స్రీలు రూపం దాల్చిన శోకంవలె కనిపిస్తున్నారు. 
విరబోసికొన్న వారి జడకొప్పులు వీపులమీదా పక్కలలోనూ వ్యాపించి చూచేవారిని నిర్వికారంగా మార్చి వేస్తున్నాయి. 
వారి కళ్ళనుంచి కారుతున్న అ(శ్రుజలాల వర్షంలో వారి ముఖాలు మునిగిపోయాయి. ఏ ఒక్క ఆభరణమూ లేని 
వారి అవయవాలు పాడుబడి శిథిలాలై అతిదీనంగా కనిపిస్తున్నాయి. యుద్దంలో చనిపోయిన తమ భర్తలను, 
అన్నదమ్ములను పేరు పేరునా పిలుస్తూ నోళ్ళుతడి ఆరిపోయేటట్లు వారు చేస్తున్న ఆర్తనాదాలు వినేవాళ్ళనందరినీ 
దుఃఖసాగరంలో ముంచి వేస్తున్నాయి. ఈ విధంగా కురువంశ రాజకుమారుల స్త్రీలందరూ యుద్ద భూమికి 
తరలివస్తున్నారు. 


విశేషం: అలం: స్వభావోక్తి. 'నివుణు' అంటే బూడిద. దానికి 'నీణు” రూపాంతరం. భస్మంచేయటం అంటే కావ్యపరంగా 
ఏమీలేకుండా చేయటమని అర్థం. ఏ జడకొప్పు కామాన్ని ఉద్రేకింపజేస్తుందో ఆ జడే విరబోసుకున్నప్పుడు, దుఃఖసమయంలో 
నిర్వికారాన్ని కలిగిస్తుందని అర్థం. 
క. చెలులైనం జూడం బయ్యద । దొలంగుటకును సిగ్గు పడు వధూజనతతి య 

త్తల యెదుర నేక వస్త్రం | బులతో నంగమును వికృతి. బొంద(గ నడచెన్‌. 99 


ప్రతిపదార్థం: చెలులు+ఐనన్‌= చెలికత్తెలయినా; చూడన్‌= చూస్తుండగా; పయ్యద+తొల(గుటకును= పైట తొలగిపోతే; 
సిగ్గుపడు= సిగ్గుపడేటటువంటి; వధూ జనతతి= కురుకుమారుల భార్యలు; అత్తల+ఎదురన్‌= తమ అత్తల ఎదుటనే; 
ఏకవ(స్రంబులతోన్‌= ఒకే చీరతో (తొలగిపోయిన పైటలతో); అంగమును= తమ శరీరాలు; వికృతిన్‌+పొందంగన్‌= శోకంచేత 
వికారాన్ని పొందగా; నడచెన్‌= నడుస్తూ వచ్చారు. 


తాత్సర్యం: సాధారణంగా చెలికత్తెలు అయినా చూస్తుండగా పైటలు తొలగిపోతే సిగ్గుపడేటటువంటి కురుకుమారుల 
భార్యలు తమ అత్తల ఎదుట పైటలు తొలగిపోతున్నా లెక్కచేయక శోకోద్రేకంచేత వికారమైన ఆకారాలతో 
వస్తున్నారు. 
క్ర కొండొక వగపున కేనియు । నొండొరువుల. దెల్పునట్టి యువిదలు చిత్తం 

బొండొండ వనట మునుంగంగ । నొండెవ్వరు€ దెలుపలేక యుండి రవశలై. 100 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కొండు+ఒక= ఏ కొంచెం; వగపునకున్‌+ఏనియున్‌= బాధనైనా; ఒండు+ఒరువులన్‌= ఒకరికొకరు; తెల్పునట్టి= 
చెప్పుకొనేటువంటి; ఉవిదలు= ఆ (స్త్రీలు; చిత్తంబు= మనస్సులు; వనటన్‌= శోకంలో; మునుంగంగన్‌= మునిగిపోగా; ఒండు+ 
ఎవ్వరున్‌= ఒకరికి మరొకరు; (ఏమీ); తెలుపలేక= చెప్పుకోలేకుండా; అవశలై= తమ మీద తమకే అదుపులేని స్థితిలో ఉండిరి= 


ఉన్నారు. 
తాత్సర్యం: ఆ కురు కుమారుల వనితలు చాలా సుకుమారమైన మనసులున్నవారు. ఏ కొంచెం బాధకలిగినా 


ఒకరికొకరు చెప్పుకొనే వారుకూడా మనస్సులు శోకంలో మునిగిపోగా ఒకరి కొకరు ఏమీ చెప్పలేక తమ మీద తమకే 
అదుపులేని మానసిక స్థితిలో సాగిపోతున్నారు. 


వ. అట్టి యెడ. బురంబున నచ్చటచ్చట. 101 


తాత్సర్యం: అట్లాంటి సమయంలో నగరంలో ఆయా చోట్ల, 


తే. విపుల హర్మ్యతలంబులు వెడలునట్టి । వెలంది మొత్తముల్‌ వొల్పె బల్వే(టకాటు 

పతుల( జంపిన గిరిగుహాప్రతతి వెడల । బాటు సింగంపుం బెంట్లకు. బాటియగుచు. 102 
ప్రతిపదార్థం: విపుల= పెద్దవైన; హర్మ్య్యతలంబులు= ఇంటి వాకిళ్ళు; వెడలునట్టి= వదలివస్తున్న; వెలది మొత్తముల్‌= (స్త్రీల 
సమూహాలు (కురుకుమారుల భార్యలు కాని ఇతర యోధుల వనితలు); బల్‌+వేటకాణు= బలిష్టులైన వేటగాండ్రు; పతులన్‌+ 


చంపినన్‌= తమ పోతులను చంపివేయగా; గిరిగుహా ప్రతతిన్‌= కొండ గుహల సమూహాన్ని; వెడలన్‌+పాణు= వదలి 
పారిపోతున్న (వస్తున్న); సింగంపున్‌+పెంట్టకున్‌= ఆడ సింహాలకు; పాటి+అగుచున్‌= సమానంగా; పొల్ఫెన్‌= అగుపించారు. 


తాత్సర్యం: హస్తినాపురంలోని ఇతర మృతవీరుల భార్యలు విశాలమైన ఇళ్ళ నుండి బయటికి వస్తున్నారు. వారు 
వేటగాళ్ళు తమ పోతులను చంపివేయగా ఆక్రోశిస్తూ గుహలనుండి బయటికి వస్తున్న ఆడ సింహాలవలె వారు 


a 


అగుపిస్తున్నారు. 


విశేషం: అలం: ఉపమ. 
క. మున్నెన్నండు నెవ్వరికిం | గన్నులెదుర6 బడని యట్టి కాంతలు జను లె 


ల్ల న్నిలిచి చూడ వెడలిరి । కన్నులు గమరన్‌ సుహృన్నికాయంబులకున్‌. 103 


ప్రతిపదార్థం: మున్ను= మునుపు; ఎన్నండున్‌= ఏనాడూ; ఎవ్వరికిన్‌= ఎవరికీ; కన్నుల+ఎదురన్‌= కళ్ళెదుట; పడని+అట్టి= 
కనిపించని; కాంతలు= కౌరవ కాంతలు; జనులు+ఎల్లన్‌= జనులందరూ; నిలిచి+చూడన్‌= నిలబడి చూస్తుండగా; సుహృద్‌+ 
నికాయంబులకున్‌= స్నేహితుల, ఆప్తులసమూహాలకు; కన్నులు కమరన్‌= కన్నులు కాలగా; వెడలిరి= బయలు దేరారు. 


తాత్సర్యం: మునుపు ఏనాడూ ఎవరికీ కళ్ళెదుట కనిపించని కౌరవకాంతలు ప్రజలందరూ నిలబడి చూస్తుండగా 
ఆప్తులైనవాళ్ళకు, స్నేహితులకు వారిని చూడలేక బాధతో కళ్ళుమండిపోతుండగా బయలుదేరి వచ్చారు. 


వ. అప్పుడు కురువీరాగారంబులయందు హాహాకారంబు లెసంగ నిట్లు వనితా జనవ్రాతం బేతెంచి ధృతరాష్తు 
సూరిల నాక్రందన ధ్వనులు సెలంగ నిలిచె, విదురుండు డగ్గుత్తికపడుచు నయ్యువిదల నూరార్జుచు€ 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 575 


దగువారల నుచిత వాహనంబులపై నిడియె. నద్దరణీనాథుండు నిజయోగ్యయానంబునం జనం దోడన యా 
తమ్ముండును గాంధారీ ప్రభృతులం దోడుకొని సంజయ సహితంబుగా( జనియె బిన్నలు పెద్దలనక సకల 
పౌరలోకంబునకు శోకం బావహిల్లినం బెల్లెన రోదనప్రణాదంబుల దిక్కులు పిక్కటిల్లె. బ్రకయకాల జ్వలన 
జ్వాలలం బొదువంబడు జంతువు లాక్రోశించు చందంబు దోంచెం బురింగల వైశ్యశూద్ర శిల్పి కర్మార తక్షక 
క్షౌరక స్వర్ణకారక రజకాదు లమ్మహీపతి బలసి చని రివ్విధంబునం గ్రోశమాత్రంబు చని రాసమయంబున. 
104 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కురువీర+అగారంబులయందు= కురు వీరుల ఇళ్ళలో; హాహాకారంబులు= 
ఆర్తనాదాలు; ఎసంగన్‌= పుట్టగా; ఇట్టు; ఈ విధంగా; వనితాజన(వాతంబు= స్రీ సమూహం; ఏతెంచి= వచ్చి; ధృతరాష్టు 
సూరెలన్‌= ధృతరాష్ట్రుడి ప్రక్కల (సమీపంలో); ఆ(క్రందన ధ్వనులు= ఆర్తనాదాలు; చెలంగన్‌= మోయగా; నిలిచెన్‌= 
నిలిచింది; విదురుండు= విదురుడు; డగ్గుత్తిక పడుచున్‌= మాట పెగలక, గద్గదస్వరంతో; ఆ+ఉవిదలన్‌= ఆ స్త్రీలను; 
ఊరార్చుచున్‌= ఓదారుస్తూ; తగువారలన్‌= ముఖ్యమైన వారిని; ఉచిత= వారి వారికి తగిన; వాహనంబులపైన్‌= వాహనాలమీద 
(బళ్ళమీద); ఇడియెన్‌= కూర్చోపెట్టాడు; ఆ+ధరణీనాథుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు; నిజయోగ్య= తనకు తగిన; 
యానంబునన్‌= రథంలో; చనన్‌= బయలు దేరగా; తోడన్‌+అ= వెంటనే; ఆ+తమ్ముండును= తమ్ముడైన ఆ విదురుడు; 
గాంధారీ ప్రభృతులన్‌= గాంధారి, కుంతి మొదలైనవారిని; తోడుకొని= పిలుచుకొని; సంజయ సహితంబుగాన్‌= సంజయుడితో; 
కలిసి; చనియెన్‌= బయలుదేరాడు; పిన్నలు, పెద్దలు+అనక= చిన్నా పెద్దా అనే తేడా లేకుండా; సకల పౌరలోకంబునకున్‌= 
ప్రజలందరికీ; శోకంబు= దుఃఖం; ఆవహిల్లినన్‌= కలుగగా; పెల్లు+ఐన= అతిశయించిన; రోదన (ప్ర+నాదంబులన్‌= పెద్ద 
ఏడుపులతో; దిక్కులు+పిక్కటిల్లెన్‌= దిక్కులు నిండాయి; ప్రళభయకాల= ప్రళయకాలంలో; జ్యలన= మండుతున్న; జ్వాలలన్‌= 
మంటల్లో; పొదువంబడు= చిక్కుకున్న; జంతువులు; ఆ(క్రోశించు= రోదించే; చందంబు= విధం; తోణెన్‌= అగుపించినది; 
పురిన్‌+కల= ఆ నగరంలోని; వైశ్య= వైశ్యులు; శూద్ర= శూద్రులు; శిల్సి= శిల్పులు; కర్మారులు= కమ్మరులు; తక్షక= 
వడ్ల్డవారు; క్షొరక= మంగళ్ళు; స్వర్లకారక= కంసాలులు; రజకాదులు= చాకళ్ళు మొదలైనవారు; ఆ+మహీపతిన్‌= ఆ రాజును; 
బలసి= చుట్టి లేదా చుట్టుకొని (ముందువెనుకలుగా); చనిరి= బయలుదేరారు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; క్రోశమాత్రంబు= 
ఒక (క్రోసు దూరం; చనిరి= వెళ్ళారు; ఆ సమయంబునన్‌= అప్పుడు. 


తాత్సర్యం: ఆ సమయంలో కురుకుమారుల ఇళ్ళలో ఆర్తనాదాలు పుట్టాయి. ఏడ్పులు రోదనాలతో కురుగస్తీలంతా 
వచ్చి ధృతరాష్ట్రుడి సమీపంలో నిలిచారు. విదురుడికి నోట మాట పెగలటం లేదు. నెమ్మదిగా వారికి ఓదార్పు 
మాటలు చెబుతూ ముఖ్యమైన వారిని వారివారికి తగిన వాహనాలమీద కూర్చొనపెట్టాడు. ధృతరాష్ట్రుడు కూడా 
తనకు తగిన రథాన్ని ఎక్కి బయలుదేరాడు. అతడి వెనుకనే విదురుడు గాంధారి, కుంతి మొదలైన వాళ్ళను 
పిలుచుకొని సంజయుడితో కలిసి బయలుదేరాడు. చిన్నా పెద్దా అనక అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. 
ఏడ్సులు పెడబొబ్బలతో దిక్కులు మారుమోగిపోయాయి. ప్రళయకాలంలో మంటలలో చిక్కుకొన్న జంతువులవలె 
ఆ స్ర్తీలు ఏడుస్తున్నారు.ఆ నగరంలోని వైశ్యులు, శూద్రులు, శిల్పులు, కమ్మరులు, వడ్లవారు, మంగళ్ళు, కంసాలులు, 
చాకళ్ళు మొదలైన అన్ని వృత్తులవాళ్ళు ఆ రాజును చుట్టుముట్టి నడుస్తున్నారు. ఇట్లా ఒక (క్రోసెడు దూరం అందరూ 
వెళ్ళారు అప్పుడు. 


విశేషం: (కోశం - రెండు వేల ధనుస్సుల నిడివి కలిగిన దూరమని నిఘంటువులు “క్రోసెడు' అన్నమాటకు అర్థం 
చెపుతున్నాయి. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


ఆచార్య సుతుడు. గృపాచార్యుండును గృత | వర్మయు నెదురుగా వచ్చి రథము 
లంతంత డిగ్గి శోకార్తి నంగంబులు । దూల బాప్పంబులు దొరుంగుచుండ. 
గా ధృతరాష్తునిం గాంచి గద్ద్గదకంఠు | లగుచు నాతని కిట్టు లనిరి “నీదు 
తనయుండు భుజబల దర్పంబు దుర్వార । శౌర్యంబు మరయంగ సంగరంబు 


తే. సేసి యింద్రాది సురుల మెచ్చించి వారి । కతిథియై చని పరమ సుఖానుభవము 

దగిలె నేము మువ్వురమును దక్క నమ్మ । హీశుతోడన్‌ సైన్యంబు లెల్ల జనియె.” 105 
ప్రతిపదార్థం: ఆచార్యసుతుండున్‌= [ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామా; కృపాచార్యుండును= కృపుడూ; కృతవర్మయున్‌= 
కృతవర్మా; ఎదురుగాన్‌+వచ్చి= ఎదురుగావచ్చి; అంతంతన్‌= కొంచెం దూరంలో; రథములు= రథాలనుండి; డిగ్గి= దిగినవారై; 
శోక+ఆర్తిన్‌= దుఃఖబాధచేత; అంగంబులు= అవయవాలు; తూలన్‌= కంపిస్తుండగా; బాప్పంబులు= కంటినీరు; తొరు( 
గుచుండంగాన్‌= ప్రవహిస్తుండగా; ధృతరాష్ట్టునిన్‌+కాంచి= ధృతరాష్ట్రుడిని చూచి; గద్గద= వణుకుతున్న; కంఠులగుచున్‌= 
గొంతుకలు కలవారై; ఆతనికిన్‌= ఆ రాజుతో; ఇట్టులు+అనిరి= ఇట్లా అన్నారు; నీదు తనయుండు= నీ కుమారుడైన 
దుర్యోధనుడు; భుజబలదర్భంబు= భుజబలంచేత ఏర్పడిన గర్వం; దుర్వార= వారించటానికి వీలుకాని; శౌర్యంబు= 
పరా(క్రమం; మెజయంగన్‌= (ప్రకాళశించగా; సంగరంబు+చేసి= యుద్దంచేసి; ఇంద్ర+ఆది= ఇంద్రుడు యముడు మొదలైన; 
సురులన్‌= దేవతలను; మెచ్చించి; వారికిన్‌+అతిథి+ఐ= వారికి అతిథిగా (స్వర్గానికి; చని= వెళ్ళి; పరమ సుఖానుభవమును= 
స్వర్గసుఖాన్ని; తగిలెన్‌= పొందాడు; ఏము= మేము; మువ్వురమును తక్కన్‌= ముగ్గురం తప్ప; సైన్యంబులు+ఎల్లన్‌= తక్కిన 
సైన్యమంతా; ఆ+మహీశుతోడన= ఆ రాజుతోనే; చనియెన్‌= చనిపోయింది. 


తాత్సర్యం: |ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ - ఏరు మువ్వురూ ఎదురుగా వచ్చి 
కొంత దూరంలో రథాలు దిగి, దుఃఖబాధతో వారి అవయవాలు కంపిస్తుండగా, కళ్ళల్లో నీళ్ళు ధారలుగట్టి 
ప్రవహిస్తుండగా, ధృతరాష్ట్రుడిని చూచి గడగడలాడుతూ వణుకుతున్న కంఠాలతో ఆ రాజుతో ఇట్టా అన్నారు. 'నీ 
కుమారుడైన దుర్యోధనుడు తన భుజబలం దర్చంతోనూ, వారించటానికి కాని పరాక్రమంతోనూ మహాయుద్దంచేసి 
ఇంద్రాది దేవతలను మెప్పించి వారికి అతిథిగా స్వర్గానికి వెళ్ళి పరమసుఖాన్ని పొందాడు. మేము ముగ్గురం తప్ప 
తక్కిన సైన్యమంతా ఆ మహారాజుతోనే చనిపోయింది.” 


వ. అనిన దదనంతరంబ. 106 
తాత్సర్యం: అని వారు మువ్వురూ చెప్పారు. ఆ తరువాత. 


కృపాచార్యుండు గాంధారి నూరార్చిన ప్రకారము (సం. 11-10-5) 


తే.  తనుజ శోకార్తయైన గాంధారి. జూచి; యడలు తనదు చిత్తంబున నతిశయిల్ల 
నలత దేర్పంగ( దలంచి తానల్లం జేరి । యమ్మహాదేవి తోడ నిట్లనియె గృపుండు. 107 


ప్రతిపదార్థం: తనుజ= కుమారుల మరణంచేత ఏర్పడిన; శోక+ఆర్త+ఐన= దుఃఖంచేత ఆర్హురాలుగా కనిపిస్తున్న; గాంధారిన్‌+ 
చూచి= గాంధారీదేవిని చూసి; కృపుండు= కృపాచార్యులు; తనదు చిత్తంబునన్‌= తన మనసులో; అడలు= దుఃఖం; 
అతిశయిల్లన్‌= అధికంకాగా; అలంతన్‌= బాధను; తేర్పంగన్‌+*తలంచి= పోగొట్టటంకోసం (పోగొట్టాలని ఆలోచించి); తాను; 
అల్లన్‌+చేరి= నెమ్మదిగా చేరి; ఆ+మహాదేవి తోడన్‌= ఆ మహారాణితో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నారు. 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 577 


తాత్సర్యం: తన కుమారుల మృతి చేత ఏర్పడ్డ దుఃఖంతో అతి దీనురాలుగా కనిపిస్తున్న గాంధారిని చూచి 
కృపాచార్యుడికి కూడా మనసులో దుఃఖం కట్టలు తెంచుకొన్నది. ఆమె బాధను పోగొట్టాలని ఆలోచించి ఆయన 
ఆమె వద్దకు నెమ్మదిగా వెళ్ళి ఆ మహారాణితో ఇట్లా అన్నాడు. 

యలు C2 
మణిమాలా వృత్తము: 

“భవదీయ సూను లరి సైన్య పజ్కి (గొని కాల్చిరల్లం బొగడన్‌ 

వివిధాస్త శస్తమయ సాంద్రవృష్టి. దెగటాటి పెంపు మిగులన్‌ 

3 ఆ ఈల 

దివి కేగి యందు మహనీయ తేజ మెస(గంగ హృద్యబలభి 

ద్లువ సౌఖ్యసంపదలు గాంచి సంతోషమునం దేలి రేల వగవన్‌? 108 
ప్రతిపదార్థం: భవదీయ= నీ; సూనులు; కుమారులు; అరిసైన్య పజ్మిన్‌= శత్రు సైన్య సమూహాన్ని; కొని= పట్టుకొని; ఎల్లన్‌+ 
పొగడన్‌= అందరూ (ప్రశంసించగా; కాల్చిరి= బూడిద చేశారు; వివిధ= అనేకాలైన; శస్రమయః= శస్తాలతో కూడిన; సాంద్రవృష్టిన్‌= 
దట్టమైన వర్షంచేత; తెగటాజీ= చనిపోయి; దివికిన్‌= స్వర్గానికి; పెంపుమిగులన్‌= అతిశయించిన గౌరవంతో; ఏ(గి= వెళ్ళి; 
అందున్‌= ఆ స్వర్గంలో; మహనీయ= గొప్ప; తేజము= కాంతి; ఎసంగంగన్‌= అతిశయించగా; హృద్య= మనోహరమైన; 
బలభిత్‌= ఇంద్ర సంబంధమైన (స్వర్గ); (ధ్రువ= నిత్యమైన; సౌఖ్యసంపదలు= సుఖాలను; కాంచి= పొంది; సంతోషమునన్‌= 
సంతోషంలో; తేలిరి= సరదాగా ఉన్నారు; వగవన్‌= దుఃఖించటం; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: 'గాంధారీదేవీ! నీ కుమారులు శత్రుసైన్య సమూహాలను అందరూ ప్రశంసించే రీతిలో ధ్వంసంచేశారు. 
వివిధ శస్తాస్తమయమైన ఆయుధ వర్షంలో అందరూ చనిపోయి అతిశయించిన గౌరవంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ 
గొప్ప కాంతితో (ప్రకాశిస్తూ మనోహరమైన నిరంతర స్వర్గసౌఖ్యాన్ని పొంది సంతోషసాగరంలో తేలుతున్నారు. 
అట్లాంటి వారిని గురించి చింతించటం తగదు. 


విశేషం: మణిమాలా వృత్తంలో ప్రతిపాదానికీ స, జ, స, జ, స, జ, స గణము లుంటాయి. మొదటి అక్షరానికీ పదకొండవ 
అక్షరానికీ యతిమై(త్రి. ప్రాసనియమం కలదు. 


స్వాగత వృత్తము: 
అందొకండును రణావని భీతిం । బొంద కేటులను బోటుల డప్పిం 
బొందియైనం బొలివోవండ దానం । బొంది రూర్హ్వగతి( బుణ్యచరిత్రా! 109 


ప్రతిపదార్థం: పుణ్యచరిత్రా!= పవిత్ర చరిత్ర కలిగిన ఓ గాంధారీ! అందున్‌= నీ కొడుకులలో; ఒకండును= ఒక్కడుకూడా; 
రణ+అవనిన్‌= బాణాల యుద్దభూమిలో; భీతిన్‌+పొందక= భయపడక; ఏటులన్‌= బాణాల దెబ్బలతో; పోటులన్‌= కత్తి 
పోట్లతో; డప్పిన్‌+పొంది+ఐనన్‌= దప్పిక పొందినవాడై ఉండికూడా; పొలి+పోవండు+అ= భంగపడి యుద్దంనుండి మరలిపోలేదు; 
దానన్‌= అంచేత; ఊర్హ్వగతిన్‌= సుగతిని (స్వర్గాన్ని); పొందిరి= పొందారు. 


తాత్సర్యం: ఓ పవిత్ర చరిత్ర కలిగిన గాంధారీ! నీ కొడుకులలో ఒక్కడుకూడా యుద్ధభూమిలో భయాన్ని 
పొందలేదు. బాణాల, గదల దెబ్బలను, బల్లెం, కత్తి మొదలైన వాటి పోటులను పొంది ఎంత దప్పిక పొందిన వారైనా 
భంగపడి యుద్దం విరమించి మరలి పోలేదు. అందుచేతనే వారికి స్వర్గ ప్రాప్తి కలిగింది. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: యుద్దంలో శత్రువులకు భయపడి వెన్నుచూపిరావటం యోధుడి లక్షణం కాదు. అట్లా ఎదురొడ్డి చనిపోయిన వారే 
స్వర్గాన్ని పొందుతారని భారతీయుల విశ్వాసం. 


స్వాగతవృత్తంలో ప్రతి పాదానికీ ర, న, భ, గ, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ, ఏడవ అక్షరానికీ 
యతిమై(త్రి, ప్రాస నియమం కలవు. 
వనమయూర వృత్తము: 

పోర నొడ లసపరిపూతముగ ధీరో | దారత. బిటిందికిం బదం బిడక ద్భష్య 

= 

ద్వైరితతి నొంచి తెగువారగుట మేలు । ర్వీరమణకోటి కని వేదములు సెప్పన్‌. 110 
ప్రతిపదార్థం: పోరన్‌= యుద్దంలో; ఒడలు= దేహం; అ(స్త= అస్రాలచేత; పరిపూతముగన్‌= నిండి పవిత్రంకాగా; ధీర+ఉదారతన్‌= 
పరాక్రమంచేత, జౌదార్యంచేత; పిటిందికిన్‌= వెనుకకు; పదంబు+ఇడక= అడుగు పెట్టకుండా; దృష్యత్‌= దరించిన; వైరితతిన్‌= 


శత్రుసమూహాన్ని; నొంచి= నాశనంచేసి; తెగువారగుట= చచ్చినవారు కావటం; ఉర్వీరమణ కోటికిన్‌= రాజుల సమూహానికి; 
మేలు+అని= శ్రేష్టమని; వేదములు= వేదాలు; చెప్పున్‌= చెబుతాయి. 


తాత్పర్యం: యుద్దంలో శరీరం శస్త్రాస్రాలచేత సంపూర్ణంగా పవిత్రంగా, ధీరోదాత్తంగా పోరాడి, అడుగు వెనుకకు 
వేయకుండా దర్పించిన శత్రువుల సమూహాలను నాశనంచేసి చావటమే రాజులకు శ్రేష్టమైన కార్యమని వేదాలు 
చెప్పుతున్నాయి. 


విశేషం: యోధుడు, యోగి - ఇరువురు మాత్రమే స్వర్గాన్ని పొందుతారు. అందుకే 'యుద్దం ఒక యోగమే” అని భారతీయులు 
భావిస్తారు. వనమయూరవృత్తంలో ప్రతిపాదానికీ భ, జ, స, న, గ, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ తొమ్మిదవ 
అక్షరానికీ యతిమైత్రి. 


క. దానాద్యుత్తమ కర్మ వి | ధానంబుల6 బడయు గతు లుదాత్త రణమునం 

జా నేర్దువాని చనియెడు । మానితగతి. బోల వండ్రు మహనీయాత్లుల్‌. 111 
ప్రతిపదార్థం: మహనీయ+ఆత్ముల్‌= మహాత్ములు; దాన+ఆది= దానం ధర్మం మొదలైన; ఉత్తమ= గొప్ప; కర్మవిధానంబులన్‌= 
కర్మ విధులచేత; పడయు= పొందేటటువంటి; గతులు= పుణ్యలోకాలు; ఉదాత్తరణమునన్‌= గొప్ప యుద్దంలో; చాన్‌+నేర్చు+వాని= 


చనిపోగలవాడి; చనియెడు= పోయేటటువంటి; మానితగతిన్‌= ఉత్తమ లోకప్రాప్తిని; పోలవు+అండ్రు= సమానమైనవి కావని 
అంటారు (సరిపోవు అంటారు). 


తాత్సర్యం: దానం, ధర్మం మొదలైన గొప్ప కర్మల విధులచేత ఏ పుణ్యలోకాలను పొందుతామో అవి మహాయుద్దంలో 
మరణించే వాడు పొందే ఉత్తమ లోకప్రాప్తికి సమానం కావని మహాత్ములు అంటారు. 


వ. కావునం గురుకుమారుల మరణంబు సంభావనీయం బది దా నట్లుండె( బాండుకుమారులు గెలిచితి మని 
సంతసింపలే దది యెట్లనిన. 112 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; కురుకుమారుల= కురురాకుమారుల; మరణంబు= మృతి; సంభావనీయంబు= 


ఊహించదగినదే (దేవతలు ముందుగానే చెప్పారు కాబట్టి); అది+తాన్‌+అట్టుండెన్‌= అది అట్లా జరిగింది; పాండు కుమారులు= 
పాండవులు; గెలిచితిమి+అని= విజయం పొందామని; సంతసింపలేదు= సంతోషించలేదు; అది ఎట్టా అంటే. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము Un 


తాత్సర్యం: అందువలన కురు రాజకుమారుల మృతి ఊహించదగినదే. దేవతలు ముందు చెప్పినట్లే జరిగింది. అది 
అట్టా ఉండనిమ్ము. పాండవులు మాత్రం తాము గెలిచామని సంతోషపడ్డారా! అదీ ఏమీ లేదు. ఎట్ట్లాగంటే. 
నర్కుట వృత్తము: 

వినుము మరుత్తనూభవుండు విశ్రుతధర్మగతిం 

జనక కురుక్షితీశ్వరుని. జంపె గదాసమరం 

బున నది యే మెతింగి చనిపోయిన రేయి గడుం 

గనలున ముట్టి మువ్వురము. గ్రౌర్య ముదగ్రముగన్‌. 113 


ప్రతిపదార్థం: వినుము= గాంధారీదేవీ! వినుము; మరుత్‌+తనూభవు(డు= మరుత్తు అంటే వాయువు - వాయుకుమారుడు 
- భీముడు; విశ్రుత= (ప్రసిద్దమైన; ధర్మగతిన్‌= ధర్మపద్దతిలో; చనక= నడవక; కురుక్షితి+-ఈశ్వరునిన్‌= సుయోధన మహారాజును; 
గదాసమరంబునన్‌= గదా యుద్దంలో; చంపెన్‌= చంపాడు; అది= ఆ విషయం; ఏము+ఎజీంగి= మేము తెలిసికొని; 
చనిపోయిన రేయి= దుర్యోధనుడు చనిపోయిన ఆ రాత్రే; మువ్వురము= మేము ముగ్గురం; కనలునన్‌= కోపంతో; 
క్రౌర్యము+ఉదగ్రముగన్‌= కఖకుదనం అతిశయించగా. 


తాత్సర్యం: గాంధారీదేవీ! వినుము. వాయుపుత్రుడైన భీముడు యుద్దంలో పాటించే ధర్మపద్దతిని అనుసరించకుండా 
సుయోధనుడిని గదాయుద్దంలో క్రూరంగా చంపాడు. ఆ విషయం విన్న మేము ముగ్గురం అదే రాత్రి అతికోపంతో 
అతిశయించిన 'క్రార్యంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: నర్కుటవృత్తంలో ప్రతిపాదానికీ న, జ, భ, జ, జ, వ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ పదకొండవ అక్షరానికీ 
యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


వ. పాండవ శిబిరంబున. 114 
తాత్సర్యం: పాండవుల సైనిక స్థావరంలో. 


బంధుర వృత్తము: 
సకల రథములను నఖిల గజములున్‌ సర్వహయంబులతో బెరయన్‌ 
శకలములుగ భటనికర మఖిలముం జావ(గ ద్రౌపదిపుత్రులలో 
నొకండును బ్రదుకక పొడిపొడియుంగ నయ్యుర్వికి వారలమామల మ 
స్తకములు కడమవడక వడి బలిగా సంతసమంద. బిశాచాతతుల్‌. 115 


ప్రతిపదార్థం: సకల రథములను= రథాలన్నింటినీ; అఖిల గజములున్‌= అన్ని ఏనుగులూ; సర్వహయంబులతోన్‌= అన్ని 
గుర్రాలతో; బెరయన్‌= కలిసిపోయేటట్టు; శకలములుగన్‌= ముక్కలు ముక్కలుగా; భటనికరము+అఖిలమున్‌= సైన్యం 
మొత్తం; చావంగన్‌= చచ్చిపోయేలా; (ద్రౌపది పుత్రులలోన్‌= ఉపపాండవులలో; ఒకండును= ఒక్కడుకూడా; బ్రదుకక= (బ్రతికి 
బయటపడకుండా; పొడిపొడియు(గన్‌= నుగ్గునుగ్గుగా అయిపోయేలా; వారల= ఆ ఉపపాండవుల; మామల మస్తకములు= 
మామల తలలు; కడమ+పడక= మిగులకుండా; ఆ+ఉర్సికిన్‌= ఆ యుద్దభూమికి; వడిన్‌= పరాక్రమంతో; బలిగాన్‌= బలి 
అయ్యేటట్టుగా; పిశాచతతుల్‌= పిశాచసమూహాలు; సంతసమందన్‌= సంతోషపడగా. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రథాలను, ఏనుగులను, గుర్రాలను - అన్నిటిని కలిపి నుగ్గునుగ్గుచేసి మొత్తం సైన్యమంతా చనిపోగా, 
ద్రౌపది కుమారులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ చంపి, వారి మామల తలకాయలు కూడా మిగలకుండా 
వీరులందరినీ పొడిపొడిచేసి, ఆ యుద్దభూమికి మా పరాక్రమంతో బలి పెట్టాము. పిశాచ సమూహాలు సంతోషించాయి. 
ఈ విధంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: బంధురవృత్తంలో (ప్రతిపాదానికీ న, న, న, న, స, భ, భ, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ పదహారవ 
అక్షరానికీ యతిమై(త్రి. ప్రాసనియమం కలదు. 


వ. సమరంబు సేసితి మట్లగుట నప్పాండవుల విజయంబు వితథంబయ్యె నిటయేము సేయం దలంచిన దాని 
నెఖింగించెద నాకర్ణింపు మే మట్టి సమయంబున వార లాశిబిరంబున లేమింజేసి యాభంగి పరాక్రమం 
బాచరింప నోపితిమి గాని యమ్మహాబలుల మార్కొన శక్తులముగా మవ్వీరులట్లు దమ తనయులు మా 
తెగువం దెగటాటుట విని శోక క్రోధాక్రాంతంబులగు నంతరంగంబులతో మమ్ము వెనుకొనుట దప్పదు. 
వారల బారికిం దప్పిపోవలయుం బోయెద మది తలం పనుజ్ఞయిమ్ము నీవు నుమ్మలింపకుండు 'మని పలికి 
ధృతరాష్తు నుద్దేశించి “దేవా! ధర్మపుత్రాదుల బారింబడక తొలంగుట భీతులగు మాకుం గర్తవ్యంబై 
యున్నయది మీ చేత ననుజ్ఞాతులమ నీ వింక దైవకృతం బలంఘనీయంబగుటం దలంచి వగ పుడుగు' 
మని యచ్చట నా కృప కృతవర్మాశ్వత్థామ లారాజునకు నద్దేవికిం బ్రదక్షిణంబుగా వచ్చి మరలి మరలి వారలం 
జూచుచు. దేరు లెక్కి భయంబున రయంబున నరదంబులు దోలుకొని గంగాతీరంబున కరిగి యచ్చట 
నన్యోన్యామంత్రణంబు సేసి పాసి రందుం గృపాచార్యుండు గరిపురి కేతెంచెం గృతవర్మ నిజపురంబునకు( 
జనియె. నశ్వత్థామ కృష్ణద్వైపాయనాశ్రమంబు నాశ్రయించి గ్రక్కునం దపస్వియయ్య(, దదనంతరంబ 
ధర్మజభీమార్జునులు దాడిమై వచ్చి యతని ముట్టుకొని రావృత్తాంతంబంతయు నీ విన్నయదియ తరువాతి 
కథ సెప్పెద విను మవ్విధంబున( గృపప్రముఖ రథికులు మువ్వురుం దన్ను విడిచి చనిన నాంబికేయుండు 
గ్రొత్తయైన నెవ్వగ పెల్లున( జిత్తంబు విషాద వేదనాయత్రం బగుచుండ నెడనెడ నిలుచుచు€ జనుచుండె 

నక్కడ నయ్యజాతశత్రుండు గురునందను శిరోరత్నంబు దెచ్చి యిచ్చి యట్లు పాంచాలి నూరార్షియున్నంత 

నట వోయిన జనంబుల వలన వైచిత్రవీర్యుండు పొలికలనికి వచ్చుచున్నవాండని విని తదబిగ 

మనోన్ముఖుందై. 116 


ప్రతిపదార్థం: సమరంబు= యుద్దం; చేసితిమి= చేశాము; అట్టు+అగుటన్‌= అట్టా కావటంవలన; ఆ+పాండవుల విజయంబు= 
ఆ పాండవులు సాధించిన విజయం; వితథంబు+అయ్యెన్‌= వ్యర్థమయింది; ఇట= ఇక్కడ; ఏము= మేము ముగ్గురం; 
చేయన్‌+తలంచిన దానిన్‌+ఎజింగించెదన్‌= చేయదలచినదాన్ని చెబుతాను; ఆకర్షింపుము= వినుము; ఏము= మేము; అట్టి= 
సమయంబునన్‌= ఆ సమయంలో; వారలు+ఆ శిబిరంబునన్‌+లేమిన్‌+చేసి= ఆ పాండవులు శిబిరంలో లేరు కాబట్టి; ఆ 
భంగిన్‌= ఆ రీతిగా; పరా(క్రమంబు= పరా(క్రమాన్ని; ఆచరింపన్‌+ఓపితిమి= చూపించగలిగాము; కాని; ఆ+మహాబలులన్‌= ఆ 
మహాపరా(క్రమవంతులను; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; శక్తులము+కాము= సమర్ధులం కాము; ఆ+వీరులు= ఆ పాండవులు; 
తమ తనయులు= తమ కుమారులు; మా తెగువన్‌= మా సాహసంచేత; అట్టు= ఆ విధంగా; తెగటాజుట విని= 
చనిపోవటాన్ని విని; శోక+క్రోధ+ఆక్రాంతంబులగు+అంతరంగంబులతోన్‌= దుఃఖం, (క్రోధం నిండిన మనస్సులతో; మమ్మున్‌= 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము ssi 
మమ్మలను; వెనుకొనుట= తరుముకొంటూ రావటం; తప్పదు= తప్పనిసరిగా జరుగుతుంది; వారల బారికిన్‌= వాళ్ళ 
బారినుండి; తప్పిపోవలయున్‌= తప్పించుకోవాలి; పోయెదము+అది+తలంపు= వెళ్ళిపోతాము- అది మా ఆలోచన; 
అనుజ్ఞ+ఇమ్ము= అనుమతిని ఇవ్వుము; నీవున్‌= నీవు కూడా; ఉమ్మలింపక+ఉండుము= శోకించవద్దు; అని పలికి; 
ధృతరాష్టు+ఉద్దేశించి= ఆ మహారాజును చూచి; దేవా!= ఓ రాజా! ధర్మపుత్రాదుల బారిన్‌+పడక= ధర్మరాజాదుల హింసకు 
చిక్కకుండా; తొలంగుట= తప్పించుకుపోవటం; భీతులు+అగు= భీతులైన; మాకున్‌+కర్తవ్యంబు+ఐ+ఉన్న+అది= మాకు 
చేయదగినపని అనిపిస్తోంది; మీచేతన్‌+అనుజ్ఞాతులము+అ= మీ చేత అనుమతింప బడ్డాము; నీవ, ఇంకన్‌= ఇకమీదట; 
దైవకృతంబు= దైవనిర్లయం; అలంఘనీయంబు+అగుటన్‌+తలంచి= ఉల్లంఘించటానికి వీలు కాదన్నది అర్థం చేసికొని; 
వగపు= దుఃఖాన్ని; ఉడుగుము= విడిచిపెట్టుము; అని; అచ్చటన్‌= ఆ చోటే; ఆ, కృప, కృతవర్మ, అశృత్తామలు; ఆ 
రాజునకున్‌= రాజుకు; ఆ+దేవికిన్‌= గాంధారికీ; ప్రదక్షిణంబుగాన్‌+వచ్చి= ప్రదక్షిణంగా నమస్కరించి; మరలి మరలి= మళ్ళీ 
మళ్ళీ; వారలన్‌+చూచుచున్‌= వాళ్ళను చూస్తూ; తేరులు+ఎక్కి= రథాలు ఎక్కి; భయంబునన్‌+రయంబునన్‌= భయంగా, 
వేగంగా; అరదంబులు+తోలుకొని= రథాలు తోలుకొంటూ; గంగాతీరంబునకున్‌+అరిగి= గంగానదితీరానికి వెళ్ళి; అచ్చటన్‌= 
అక్కడ; అన్యోన్య+ఆమం(త్రణంబు+చేసి= ఒకరినొకరు వీడ్కొని; పాసిరి= వెళ్ళిపోయారు; అందున్‌= వారిలో; కృపాచార్యుడు; 
కరిపురికిన్‌+ఏతెంచెన్‌= హస్తినాపురానికి వచ్చాడు; కృతవర్మ; నిజపురంబునకున్‌= ద్వారకకు; చనియెన్‌= వెళ్ళాడు; అశ్వత్థామ; 
కృష్ణద్వైపాయన= వ్యాసమహర్షి ఆ(శ్రమంబున్‌= ఆ(్రమాన్ని; ఆశ్రయించి= చేరి; (గ్రక్కునన్‌= ఆలస్యం చేయకుండా; 
తపస్వి+అయ్యెన్‌= తాపసి అయ్యాడు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత; ధర్మజ భీమ అర్జునులు; దాడిమైన్‌= దాడిగా; వచ్చి; 
అతనిన్‌= ఆ అశ్వత్థామను; ముట్టుకొనిరి= ముట్టడించారు; ఆ వృత్తాంతంబు+అంతయున్‌= ఆ విషయమంతా; 
నీవు+విన్న+అది+అ= నీవు విన్నదే; తరువాతి కథ+చెప్పెదన్‌+వినుము= ఆ తరువాత జరిగిన కథ చెబుతాను వినుము; 
ఆ+విధంబునన్‌= ఆ విధంగా; కృప ప్రముఖ రథికులు= కృపాచార్యుడు మొదలైన మహావీరులు; తన్నున్‌ విడిచి చనినన్‌= 
తనను వదలిపోగా; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; (క్రొత్త+ఐన= (క్రొత్తగా పుట్టిన; నెజ+వగ సెల్లునన్‌= సంపూర్ణ దుః 
ఖాతిశయంతో; చిత్తంబు= మనస్సు; విషాదవేదనా+ఆయత్రంబు+అగుచుండన్‌= విషాద వేదనతో నిండినది కాగా; ఎడనెడన్‌= 
అక్కడక్కడ; నిలుచుచున్‌+చనుచుండెన్‌= ఆగి నిలబడుతూ వెళ్తూ ఉన్నాడు; అక్కడన్‌= ఆ శిబిరంలో; ఆ+అజాతశత్రుండు= 
ఆ ధర్మరాజు; గురునందను= [ద్రోణకుమారుడైన అశృత్తామయొక్క; శిరోరత్నంబు= తలమీదనున్న రత్నాన్ని; తెచ్చియిచ్చి; 
అట్టు= ఆ విధంగా; పాంచాలిన్‌+ఊరార్చి+ఉన్న+అంతన్‌= (ద్రౌపదిని ఓదార్చి ఉండగా; (అప్పుడు); అట+పోయిన= యుద్దభూమికి 
వెళ్ళి వచ్చిన; జనంబులవలనన్‌= జనాలవలన; వైచిత్రవీర్యుండు= విచిత్ర వీర్యుని కుమారుడైన ధృతరాష్ట్రుడు; పొలి+కలనికిన్‌= 
యుద్ధభూమికి; వచ్చుచున్నాడు+అని+విని= వస్తున్నాడని విని; తద్‌+అభిగమన+ఉన్ముఖుండై= ఆయన వస్తున్న దారిలోనే 
(బయలుదేరాడు). 


తాత్పర్యం: యుద్దం చేశాము. అట్టా అవటం వలన ఆ పాండవులు సాధించిన విజయం నిరుపయోగమయింది. 
ఇక్కడ మేము చేయదలచిన దాన్ని చెబుతాను వినుము. ఆ సమయంలో పాండవులు ఆ స్థావరంలో లేకపోవటం 
చేతనే అట్టా పరాక్రమించి మిగిలిన వారిని చంపగలిగాము. అంతే కాని ఆ మహాపరాక్రమవంతులను ఎదుర్కొనటానికి 
మేము సమర్గులం కాము. ఆ పాండవులు తమ కుమారులు మా పరాక్రమంతో అట్లా చనిపోవటాన్ని గురించి విని 
దుఃఖం, (క్రోధం నిండిన మనస్సులతో మమ్మల్ని వెన్నాడి రావటం తప్పదు. వాళ్ళబారినుండి బయటపడాలి అన్నది 
మా ఆలోచన. దీనికి మీరు అనుమతించండి. నీవు దుఃఖించవద్దు' - అని గాంధారికి చెప్పి, ధృతరాషుడితో “ఓ 
రాజా! ధర్మరాజాదుల బారికి చిక్కకుండా తప్పించుకొనిపోవటం మాకు ఇప్పుడు కర్తవ్యం. మీ రెట్టాగూ 
అనుమతించారు. ఇక నీవు దైవనిర్ణయం ఎదిరించటానికి కాదన్న విషయాన్ని అర్థం చేసికొని దుఃఖాన్ని వదలిపెట్టుము' 
అని ఆ చోటనే వారిరువురికీ ప్రదక్షిణనమస్కారం చేసి, మళ్ళీ మళ్ళీ వాళ్ళనే చూస్తూ రథాలు ఎక్కి భయంభయంగా 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథాలు తోలుకొంటూ గంగానదీతీరానికి చేరుకొన్నారు. అక్కడ ఒకరినొకరు వీడ్కొని తమతమ మార్గాలలో 
వెళ్ళిపోయారు. వారిలో కృపాచార్యుడు హస్తినకు తిరిగి వచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకొన్నాడు. అశ్వత్థామ 
వ్యాసమహర్షి ఆశ్రమాన్ని చేరుకొని వెంటనే తపస్సు మొదలుపెట్టాడు. ఆ తరువాత ధర్మరాజాదులు దాడిగా వచ్చి 
ఆ అశృ్షత్థామను ముట్టడించారు. ఆ విషయ మంతా నీవు విన్నదే. తరువాతి కథ చెప్పుతాను వినుము (అంటూ 
జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పుతున్నాడు). ఆ విధంగా కృపాచార్యుడు మొదలైన వీరులు తనను వదలిపోగా 
ధృతరాష్ట్రుడు కొత్తగాపుట్టిన దుఃఖంతో మనసు విషాదంతో వేదనతో నిండిపోగా అక్కడక్కడా ఆగి ఆగి ముందుకు 
సాగుతున్నాడు. అక్కడ ఆ శిబిరంలో ధర్మరాజు అశ్వత్థామ తలమీదనున్న రత్నాన్ని తెచ్చి ద్రౌపదికి ఇచ్చి ఆమెను 
ఓదార్చాడు. ఆ సమయంలో యుద్దభూమినుండి తిరిగివచ్చిన వారి ద్వారా ధృతరాష్టుడు యుద్దభూమికి వస్తున్నాడని 
తెలిసి ఆయనను కలసికొనటానికి అదే దారిలో ధర్మరాజాదులు కూడా బయలుదేరారు. 


ధర్మరాజు దమ్ములతోడ ధృతరాష్లు నొద్దకు. బోవుట (సం. 11-11-1) 


తే. తనయులందటు( బొలియుట వినిన యడలు । మానసంబు దహింప నమ్మనుజవిభు(డు 

వొగులుచును వచ్చెనను తలపో(త( జేసి । యుల్ల మక్కటికమునం జొత్తిల్లుచుండ. 117 
ప్రతిపదార్థం: తనయులందణున్‌= కొడుకులందరూ; పొలియుట= చనిపోవటం; వినిన= విన్నటువంటి; అడలు= దుఃఖం; 
మానసంబున్‌= మనసును; దహింపన్‌= కాల్ఫివేస్తుండగా; ఆ+మనుజవిభుండు= ధృతరాష్ట్ర మహారాజు; పొగులుచునున్‌= 
దుఃఖిస్తూ (బాధపడుతూ); వచ్చెన్‌+అను= వస్తున్నాడన్న; తలపోంతన్‌+చేసి= ఆలోచనవచ్చి; ఉల్లము= హృదయం; అక్కటికమునన్‌= 
దయతో; జొత్తిల్లుచుండన్‌= ఆర్హమై పోగా. 


తాత్సర్యం: అంతమంది కొడుకులూ చనిపోయారన్న వార్త విని దుఃఖం మనసును దహించి వేస్తుండగా ఆ 
మహారాజు యుద్దభూమికి వస్తున్నాడన్న ఆలోచన కలిగి ధర్మరాజుకు హృదయమంతా కనికరంతో ఆ॥ర్టమై పోయింది. 


క. వదనమున విన్నందనముం । గదుర6ంగ హరి€ జూచి రాజు. గానవలయు నా 

కదియెట్లు నుడుగవచ్చునె? | కదలుండని పలికి చనియె. గలనివలనికిన్‌. 118 
ప్రతిపదార్థం: వదనమునన్‌= ముఖంలోని; విన్నందనమున్‌= దైన్యం; కదురంగన్‌= వ్యాపించగా; హరిన్‌+చూచి= శ్రీకృష్ణుని 
చూచి; రాజున్‌= ధృతరాష్ట్ర మహారాజును; కానన్‌ వలయున్‌= తప్పకుండా దర్శించుకోవాలి; నాకున్‌+అది+ఎట్టున్‌+ఉడుగన్‌ 
వచ్చునె?= నాకు అది తప్పనిసరి కాదా?; కదలుండు+అని= ముందుకు పదండి; అని; పలికి; కలనివలనికిన్‌= యుద్దభూమివైపు; 
చనియెన్‌= సాగిపోయాడు. 


తాత్సర్యం: ముఖంలో దైన్యం వ్యాపించగా ధర్మరాజు శ్రీకృష్ణుడితో నేను ధృతరాష్ట్రమహారాజును తప్పక దర్శించుకొనాలి. 
అది నాకు అవశ్యకర్తవ్యం. తప్పించుకొనటానికి వీలులేదు, ముందుకు వెళ్ళుదాము - 'అని అంటూ యుద్దభూమివైపు 
సాగిపోయాడు. 


ద్రుతవిలంబిత వృత్తము 
చనంగ నాతండు సాత్యకి వాయునం । దనుండు గాండివి దమ్ములు సూరెలం 
జనిరి ద్రౌపది సంభృతశోక యై | చనియె( జుట్టపు( జానలు సుట్టిరాన్‌. 119 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 583 


ప్రతిపదార్థం: ఆతండు= ధర్మరాజు; చన(గన్‌= వెళుతుండగా; సాత్యకి; వాయునందనుండు= భీముడు; గాండివి= అర్జునుడు; 
తమ్ములు= నకుల సహదేవులు; సూరెలన్‌= ఆ ప్రక్కల; చనిరి= వచ్చారు; (ద్రౌపది; సంభృత= మిక్కిలి; శోక+ఐ= శోకంతో 
కూడినదై; చుట్టపు+చానలు= బంధువులైన స్రీలు; చుట్టిరాన్‌= వెన్నంటి వస్తుండగా; చనియెన్‌= ముందుకు సాగింది. 


తాత్సర్యం: అట్లా ధర్మరాజు వెళ్ళుతుండగా సాత్యకి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆయనకు 
ఇరువైపులా బయలుదేరారు. (ద్రౌపది మిక్కిలి శోకంతో కూడినదై బంధు స్త్రీలు వెన్నంటి వస్తుండగా ముందుకు 
సాగింది. 


విశేషం: (ద్రుతవిలంబితవృత్తంలో ప్రతిపాదానికీ న, భ, భ, ర అనే గణాలుంటాయి. 1-7 అక్షరాలకు యతిమై(త్రి, ప్రాసనియమం 
కలదు. 


వ. ఇట్లు మాత్యపాంచాల భామలు నరిగిరి. తొలునాండు దుర్యోధనుండు మన్నించు మానవతులం గరి 
నగరంబునకుం గొని చని యారాత్రి యందు నిలిచి ధృతరాష్తుం బొడగానక రేపకడ మగిడి వచ్చి యున్న 
యుయుత్సుండును నమ్మానవపతితోన చనియె. నట్లు ధర్మసూనుండు సని సమరతలంబు దటియునంతకు 
నయ్యెడకు నాంబికేయుండు సనుదెంచె. నతని ముందటి వలని వనితాజనంబు లక్కౌంతేయాగ్రజుం 
గనుంగొని కరంబులెత్తి యేడ్డుచు నెదుర్మొని. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మాత్స్య= మత్య్యదేశానికి చెందిన స్త్రీలు; పాంచాలభామలు= పాంచాలదేశానికి చెందిన 
స్రీలు; అరిగిరి= వెళ్ళారు; తొలునాండు= మొదటిరోజు; దుర్యోధనుండు= సుయోధనుడు; మన్నించు= అభిమానించే; 
మానవతులన్‌= (స్త్రీలను; కరినగరంబునకున్‌= హస్తినాపురికి; కొని చని; ఆ రాత్రి+అందున్‌+నిలిచి= ఆ రాత్రి అక్కడే ఉండి; 
ధృతరాష్రున్‌+పొడగానక= ధృతరాష్ట్రుడు కనిపించకపోగా; రేపకడ= ఉదయాన్నే; మగిడివచ్చి+ఉన్న= తిరిగివచ్చి ఉన్న; 
యుయుత్సుండును= యుయుత్సుడనే ధృతరాష్ట్రుని కుమారుడు; ఆ+మానవపతితోన్‌+అ= ఆ మహారాజుతోనే; చనియెన్‌= 
కలిసి వెళ్ళాడు; అట్టు= ఆ విధంగా; ధర్మసూనుండు= ధర్మరాజు; చని= బయలుదేరి; సమరతలంబున్‌= యుద్దభూమిని; 
దజీయునంతకున్‌= సమీపించేటప్పటికి; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; ఆంబికేయుండు+చనుదెంచెన్‌= ధృతరాష్ట్రుడు కూడా 
వచ్చాడు; అతని ముందటి వలని వనితాజనంబులు= ఆ రాజుకు ముందు నడుస్తున్న (స్రీలు; ఆ+కౌంతేయ+అ(గ్రజున్‌= ఆ 
ధర్మరాజును; కనుంగొని= చూచి; కరంబులు+ఎత్తి= చేతులు పైకెత్తి; ఏడ్చుచున్‌= ఏడుస్తూ; ఎదుర్కొని= ఎదురుగా వచ్చి. 


తాత్సర్యం: ఈ విధంగా మత్స్య పాంచాల దేశాలకు చెందిన స్త్రీలు, ద్రౌపది ముందువెనుకలుగా బయలుదేరారు. 
మొదటిరోజున సుయోధనుడు అభిమానించే (స్త్రీలను హస్తినాపురికి తీసికొని వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండిన 
యుయుత్సుడు అక్కడ ధృతరాష్ట్రుడు లేకపోగా ఉదయాన్నే యుద్ధభూమికి చేరుకొని మహారాజు వెంబడి 
బయలుదేరాడు. ఆ విధంగా ధర్మరాజు బయలుదేరి యుద్దభూమికి చేరుకొనేటప్పటికి ధృతరాష్టుడుకూడా అక్కడికి 
చేరుకొన్నాడు. ఆ రోజు ముందు నడుస్తున్న (స్త్రీలు ధర్మరాజును చూడగానే చేతులు పైకెత్తి హాహాకారాలు చేస్తూ 
ఏడుస్తూ ఎదురుగా వచ్చారు. 


సీ. ధర్మ వేదిత్వ మీ ధరణీశ్వరునకు నెక్కడి । యది కృప యెందు(గలదు? తలంపం 
దండ్రుల మామల దాతల. గొడుకుల. | దోడ(బుట్టువులను ర్రుంచివైచె. 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


గ్రూరత మెజియంగ గురుజనంబుల. గూల్టె | సఖుల సంబంధుల. జంపె నదయు. 
డని పల్ముదురు కొంద టిప్పార్టు( జేరి గాం । గేయుని ద్రోణుని. గెడయ( బొదువ( 


ఆ. బనుపనెట్లు నేర్చి తని పల్ముదురు గొంద । అకట! సింధురాజు ననుజమగనిం 
దునిమి తేటి రాజ్య? మని పల్ముదురు గొంద । అతండు మోము వాంచి యరుగుచుండ. 121 


ప్రతిపదార్థం: కొందణు= కొంతమంది స్రీలు) ఈ ధరణీశ్వరునకున్‌= ఈ ధర్మరాజుకు; ధర్మవేదిత్వము+ఎక్కడి+అది?= 
ధర్మవేతృత ఎక్కడిది?; తలంపన్‌= ఆలోచిస్తే; కృప= దయ; ఎందున్‌+కలదు?= ఎక్కడున్నది?; తండ్రులన్‌= తండ్రులను; 
మామలన్‌= మామలను; తాతలన్‌= తాతలను; కొడుకులన్‌= కొడుకులను; తోబుట్టువులను= తమ్ముళ్ళను; త్రుంచివైచెన్‌= 
చంపివేశాడు; (క్రూరత= (క్రౌర్యం; మెజయంగన్‌= (ప్రకాశించగా; గురుజనంబులన్‌= గురువులను; కూల్చెన్‌= చంపాడు; 
సఖులన్‌= స్నేహితులను; సంబంధులన్‌= బంధువులను; చంపెన్‌= చంపాడు; అదయుండు= ఇతడు కనికరం లేనివాడు; అని 
పల్కుదురు= అని అన్నారు; కొందజు= మరికొందరు; ఆ+పార్టున్‌+చేరి= ఆ అర్జునుడిని సమీపించి; గాంగేయునిన్‌= 
భీష్ముడిని; కెడయన్‌= చంపటానికి; (ద్రోణునిన్‌= (ద్రోణాచార్యుడిని; పాదువన్‌+పనుపన్‌= ముట్టడించి చంపటానికి; ఎట్టు 
నేర్చితి(ఏ)?+అని= ఎలా సాహసించావు? అని; పలుకుదురు= ప్రశ్నించారు; కొందణు= ఇంకొందరు; అకట!= అయ్యో!; 
సింధురాజున్‌= సింధురాజును (సైంధవుడిని); అనుజమగనిన్‌= నీ చెల్లెలు భర్తను; తునిమితి(వి)= చంపావు; ఏటి+రాజ్యము?= 
ఏమిటి మీరు సంపాదించిన రాజ్యం?; అని పల్కుదురు= అని ఎత్తి పొడిచారు; అతండు= ఆ అర్జునుడు; మోము+వాంచి= 
ముఖం వంచుకొని; అరుగుచుండన్‌= వెళ్ళిపోతుండగా. 


తాత్పర్యం: కొంతమంది స్రీలు “ఈ ధర్మరాజుకు ధర్మం ఏమి తెలియును? అసలు ఈ రాజుకు దయ 
ఎక్కడున్నది? తండ్రులను, మామలను, తాతలను, కుమారులను, తమ్ముళ్ళను చంపివేశాడు. విద్యనేర్సిన పెద్దలను 
గురువులను అతిక్రూరంగా చంపాడు. ఏ మాత్రం కనికరంలేని వాడు, ఛీ ఛీ అన్నారు. మరికొందరు అర్జునుడిని 
చేరి 'కురువృద్దుడు భీష్ముడిని చంపటానికి, గురువైన (ద్రోణాచార్యుడిని ముట్టడించి తుదముట్టించటానికి, నీవు 
ఎట్లా సాహసించావు?' అని (ప్రశ్నించారు. ఇంకొందరు అయ్యో! నీ చెల్లెలు భర్త అని కూడా చూడకుండా 
సైంధవుడిని ఎట్టా చంపావు? ఎందుకు మీరు సంపాదించిన ఈ రాజ్యమంతా? ఎవరికొరకు?' అని ఎత్తిపొడిచారు. 
అర్జునుడు ఏమీ మారు పలుకకుండా తల వంచుకొని వెళ్ళిపోతూ ఉండగా. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. మటియుం గొందటు. 122 
తాత్సర్యం: ఇంకా కొంత మంది. 


కు ఇందటి( జంపితినని యు । బ్దం దీఅద ద్రుపదతనయపట్టుల నభిమ 
న్యుం దెగటార్దితి మటి(దుల | నందటి మ్రింగితి విభూతి యన నీ కెద్దీ? 123 


ప్రతిపదార్థం: (ధర్మరాజును చూచి); ఇందజన్‌= ఇంతమందిని; చంపితిన్‌+అని= చంపానని; ఉబ్బన్‌+తీఅదు+అ= గర్విస్తే 
చాలదు; ద్రుపద తనయ పట్టులన్‌= (ద్రౌపదికొడుకులను; అభిమన్యుడిని; తెగటార్చితి(వి)= పొట్టన పెట్టుకొన్నావు; మణ. 
దులన్‌+అందజన్‌= మరదులందరినీ; (మింగితి(వి)= పొట్టను బెట్టుకొన్నావు; విభూతి+అనన్‌= సంపద అనేది? నీకున్‌+ఎద్దీ?= 
ఎక్కుడున్నది? 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 585 


తాత్పర్యం: ధర్మరాజును చూచి" ఇంతమందిని చంపానని గర్విస్తే సరిపోదు. |ద్రౌపదికొడుకులను, అభిమన్యుడిని, 
చంపావు. మరదులందరినీ నీ పొట్టన బెట్టుకొన్నావు. అయినా నీకు వైభవం ఎక్కడున్నది? (ఏనాడున్నది కాబట్టి 
ఈనాడు లేకపోవటానికి? - అని అర్థం). 


వ. అని పలుకుదు రిట్లు బహుప్రకారంబులం బలుకుచుండం బలుకు వెలువరింపక పుత్రశోకార్తుండగు 
నప్పాండురాజపుత్రుండు పుత్ర శోకార్తి మిగులం బొగులు విచిత్ర వీర్యపుత్రుకడకుంజని తత్పార్శ్వవర్తులచేత 
నావేదితుండగుచు నా భూవల్లభు పాదంబులకుం బ్రణతుండగుటయు. 124 

ప్రతిపదార్థం: అని పలుకుదురు= అని అన్నారు; ఇట్టు= ఈ విధంగా; బహుప్రకారంబులన్‌= రకరకాలుగా; పలుకుచుండన్‌= 

అంటుండగా; పలుకు= మాట; వెలువరింపక= మాట్లాడక; పుత్రశోక+ఆర్తుండగు= పుత్రులు చనిపోయిన శోకంతో దీనుడుగా 
ఉన్న; ఆ+పాండురాజ పుత్రుండు= ఆ ధర్మరాజు; పుత్రశోక+ఆర్తిన్‌= కుమారులు చనిపోయిన శోకంవలన పుట్టిన దైన్యంతో; 
మిగులన్‌= మిక్కిలిగా; పొగులుచున్న= దుఃఖపడుతున్న; విచిత్రవీర్య్వపుత్రు కడకున్‌= ధృతరాష్ట్రుడి వద్దకు; చని= వెళ్ళి; 
తద్‌+పార్శ్య వర్తులచేతన్‌= ఆయన పక్కనున్నవారిచేత; ఆవేదితుండు+అగుచున్‌= తనరాకను అతనికి తెలియచేస్తూ (వెళ్ళి); 
ఆ భూవల్లభు= ఆ రాజు; పాదంబులకున్‌= పాదాలకు; (ప్రణతుండు+అగుటయున్‌= నమస్కరించగా. 


తాత్సర్యం: అని అన్నారు. ఈ విధంగా రకరకాలుగా ఆ స్రీలు అంటుండగా, మారుమాట్లాడకుండా కొడుకులు 
పోయిన దుఃఖంతో అతిదీనంగా ఉన్న ధర్మరాజు, తనవలెనే కొడుకులు చనిపోయిన శోకంతో అతి దీనంగా 
దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడి ప్రక్కనున్నవారి ద్వారా తన రాకను ఆ మహారాజుకు తెలిపి ఆ రాజు 
పాదాలకు నమస్కరించగా (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉల్లం బప్రియ మొందఈ. గ్రో 
యొల్లంబోవుచు నుచ్చె నవ్విభుం । డల్లం గౌంగిట నా నృపాలకున్‌. 125 


శుద్ద విరాటి వృత్తము: 
గ్రొత్త సం । ధిల్లన్‌ నెవ్వగ దీనవక్తుందై 
pa య్‌ చాలా 


ప్రతిపదార్థం: ఉల్లంబు= హృదయం; అప్రియము+జఒందన్‌= బాధామయం కాగా; (క్రొత్త సంధిల్లన్‌= (క్రొత్తగా కలుగగా; 
నెవ్వగన్‌= నిండు దుఃఖంతో; దీనవ(క్రుడు+ఐ= దీనంగా మారిపోయిన ముఖంతో; ఒల్లన్‌+పోవుచున్‌= వైకల్యంపొందుతూ; 
ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్రుడు; ఆ నృపాలకున్‌= ధర్మరాజును; అల్లన్‌= నెమ్మదిగా; కౌంగిటన్‌= కౌగిట్లో; ఉచ్చెన్‌= 

౧ ap 
చేర్చుకున్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు వచ్చాడని” నమస్కరించాడని గుర్తించిన ధృతరాష్ట్రుడికి మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకొని 


ముఖం అతి దీనంగా మారిపోయింది. మనస్సు వికలమైపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును నెమ్మదిగా 
కౌగిలించుకొన్నాడు. 


విశేషం: శుద్దవిరాటి వృత్తంలో (ప్రతిపాదానికీ మ, స, జ, గ అనే గణాలుంటాయి. 1-6 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం 

కలదు. 

వ. ఇవ్విధంబున నాలింగనంబు సేసి సాంత్వన వచనంబుల నుపచరించె. దదనంతరంబ భీమార్జున నకుల 
సహదేవులు సేరిన నతనియొద్దివారు వారిం బేరు వేర నెజింగించిన. 126 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఆలింగనంబు+చేసి= ఆలింగనం చేసికొని; సాంత్వన వచనంబులన్‌= 
ఓదార్పు మాటలతో; ఉపచరించెన్‌= ఉపశమనం కలిగించాడు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత; భీమ, అర్జున, నకుల, 
సహదేవులు; చేరినన్‌= దగ్గరకురాగా; అతని+ఒద్దివారు= ధృతరాష్ట్రుని వద్ద ఉన్నవారు; వారిన్‌= వారిని; పేరు పేరన్‌= పేరు 
పేరునా; ఎటియగించినన్‌= తెలుపగా. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజును కౌగిలించుకొని ఓదార్పు మాటలతో సాంత్వనం కలిగించాడు. ఆ తరువాత 
భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు మహారాజును సమీపించారు. సమీపంలో ఉన్నవారు వారిని పేరు పేరునా 
ధృతరాష్ట్రుడికి తెలుపగా (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. భీముం డనుమాట విని యతి భీమమైన । యలుక యను వహ్ని యవ్వీరుండను వనంబు 
దరికొనంగ నుంకింప నధర్మవిధికి । నాయితంబగు నయ్యాంబికేయు. జూచి. 127 


ప్రతిపదార్థం: భీము(డు+అనుమాట+విని= భీముడు (వచ్చాడు) అనే మాట వినగానే; అతిభీమము+ఐన= అతిభయంకరమైన; 
అలుక+అను+వహ్ని= కోపం అనే అగ్ని; ఆ+వీరుండు+అను వనంబున్‌= ఆ మహావీరుడైన ధృతరాష్ట్రుడు అనే అడవిని; 
దరికొనంగన్‌= కాల్చివేయటానికి; ఉంకింపన్‌= యత్నించగా; అధర్మవిధికిన్‌= అధర్మకార్యానికి; ఆయితంబు+అగు= సిద్దపడుతున్న; 
ఆ+ఆంబికేయున్‌+చూచి= ఆ ధృతరాష్టుడిని (కృష్ణుడు) చూచి. 


తాత్సర్యం: అర్జున నకుల సహదేవులను పరిచయం చేసినపుడు ఊరుకున్నాడు కాని “భీముడు” అనే మాట వినగానే 
అతిభయంకరమైన కోపాన్ని అతడిని దహించివేయటం (ప్రారంభించింది. ఏ అధర్మకార్యం చేయటానికైనా 
సిద్దపడేవాడివలె కనిపిస్తున్న ఆ మహారాజును కృష్ణుడు గమనించాడు. 


విశేషం: అలం: రూపకం. 


క  మనసెటి(గి హృషీకేశుండు | దనమనమున నిద్దురాత్ము తలంపొప్ప దిసీ 

యనుచుం బవనజు నద్దెస | జనకుండంగ బట్టి వీతసంభ్రమలీలన్‌. 128 
ప్రతిపదార్థం: హృషీకేశుండు= విష్ణురూపుడైన కృష్ణుడు; మనసు+ఎజింగి= ఆ ధృతరాష్ట్రుని మనసులో ఉన్నది తెలిసికొని; తన 
మనమునన్‌= తన మనస్సులో; ఈ+దురాత్ము+తల(పు+ఒప్పదు= ఈ దురాత్ముడి ఆలోచన సమంజసం కాదు; ఇసీ+అనుచున్‌= 


ఛీ ఛీ అనుకొంటూ; పవనజున్‌= భీముడిని; ఆ+దెసన్‌+ఉండంగన్‌= ఆ రాజు వద్దకు వెళ్ళకుండా; వీత సంభ్రమలీలన్‌= పోయిన 
సం(భ్రమంతో; పట్టి= పట్టుకొని. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి మనస్సును కృష్ణుడు గుర్తించి “ఈ దురాత్ముడి ఆలోచన చాలా దుర్మార్గమయిని దని 
తలచి, భీముడిని ఆ రాజువద్దకు వెళ్ళకుండా సంభ్రమం లేక పట్టుకొన్నాడు. 
వ.  ధృతరాష్తుం డిట్టివాండు గాంగలవాండని తొల్లి యెటింగి త్రికాలవేదియైన కృష్ణుం డయోమయంబుగా భీమ 


ప్రతిరూపంబు సేయించి సంగ్రహించి నిగూఢ ప్రకారంబునం దత్తదేశంబునకు( దెప్పించినవాండు గావున 
గ్రక్కున నయ్యినుపరూ పజ్జగతీశ్వరుం జేర నిలిపె; నిలిపిన నది భీమసేనుండ కాం దలంచి. 129 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 587 


ప్రతిపదార్థం: ధృతరాష్ట్రుండు; ఇట్టివాండు= ఇలాంటివాడు; కాగలవాండు+అని= కాబోతాడని (ఇట్టాంటి పని ఏదో చేయబోతాడని); 
(త్రికాల వేదియైన= మూడు కాలాలు తెలిసిన; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; తొల్లి+ఎణీంగి= ముందుగానే గుర్తించినవాడై; 
అయోమయంబుగాన్‌= ఇనుముతో; భీముని= భీముడి; (ప్రతిరూపంబు= విగ్రహం; చేయించి; సం(గహించి= తీసికొని; 
నిగూఢ= రహస్య; (ప్రకారంబునన్‌= పద్దతిలో; తద్‌+(ప్రదేశంబునకున్‌= ఆ స్థలానికి; తెప్పించినవాండు కావునన్‌= తెప్పించి 
ఉన్నాడు కాబట్టి; (గ్రక్కునన్‌= వెంటనే; ఆ+ఇనురూపు= ఇనుప విగ్రహాన్ని; ఆ+జగత్‌+-ఈశ్వరున్‌= రాజు దగ్గరికి; చేరన్‌+నిలిపెన్‌= 
చేర్చాడు; నిలిపినన్‌= అట్టా ఉంచగా; అది= ఆ విగ్రహం; భీమసేనుండు+అ+కాన్‌+తలంచి= భీముడే అని అనుకొని. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు భూత భవిష్యత్‌ వర్తమానాలు మూడూ తెలిసిన మహాత్ముడు కాబట్టి ధృతరాష్ట్రుడు 
ఇట్లాంటి పని ఏదో చేయబోతాడని ఊహించి ఇనుముతో భీముడి విగ్రహాన్ని తయారుచేయించి రహస్యంగా 
అక్కడికి తీసికొనివచ్చి పెట్టుకొని ఉండటంచేత వెంటనే ఆ విగ్రహాన్ని రాజు ముందరికి జరిపాడు. అట్లా విగ్రహాన్ని 
ఉంచగా ఆ విగ్రహమే భీమసేను డనుకొని (తరువాతి పద్యంతో అన్వయం). 


క కోపం బుత్కటమై యా । రూపము నిరుగేలం బట్టి క్రూారత ఘోరా 
టోపం బెసకమెసంగ నా । భూపతి వెసం గౌంగిలించి పొలుపటి విలిచెన్‌. 130 


ప్రతిపదార్థం: కోపంబు= కోపం; ఉత్కటము+ఐ= అధికం కాగా; ఆ రూపమున్‌= ఆ విగ్రహాన్ని; ఇరుకేలన్‌+పట్టి= రెండు 
చేతులతోనూ అదుముకొని; క్రూరతన్‌= అతి (క్రూరంగా; ఘోర= భయంకరమైన; ఆటోపంబు= వేగం; ఎసకము= విజృంభణ; 
ఎసంగన్‌= అతిశయించగా; ఆ భూపతి= ఆ రాజు; వెసన్‌= క్షణంలో ఆలస్యం చేయకుండా; కౌగిలించి= కౌగిలించుకొని; 
పొలుపు+అజన్‌= (ఆ విగ్రహం) అందం నశించేలా (ముక్కలయ్యేలా); విజీచెన్‌= విరిచివేశాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు కోపం అతిశయించగా, ఆ విగ్రహాన్ని రెండు చేతులమధ్యా అదుముకొని అతి(క్రూరంగా 
భయంకరమైన వేగంతో విజృంభణతో క్షణం ఆలస్యంచేయకుండా పొదువుకొని ఆ విగ్రహం ముక్కలయ్యేటట్టు 
విరిచిపారవేశాడు. 


విశేషం: ఎంత వయస్సు ముదిరినా కామకక్రోధాది గుణాలు నశించవనటానికి ధృతరాష్ట్రుని ఈ పని మంచి నిదర్శనం. 
విదురుడు, వ్యాసుడు చేసిన బోధలన్నీ నిష్టలమయ్యాయి. ఇంద్రియాలు మనస్సుకంటే బలవత్తరమైనవి అనటానికి నిరూపణమే 
ధృతరాష్ట్రుని ఈ క్రూరచేష్ట్ర అతని బలమూ భయంకరమైనదే. 
లయవిభాతి; 
పెరు(గ(గ నిజాంగములు సరభసపరిస్సురణ | మరుదుగ జనావలులు నిరుపమవిధం బి 
న్నరపతి బలంబనంగ6 గరయుగముతోలవియ । నురము సదియం బెలుచ దొర6(గంగ6 బొరిన్‌ నె 
త్తురులు ముఖ రంధ్రముల బరవశత మానసము । బొరయుటకు( జొచ్చియును సరిగొనంగం గంటిన్‌ 


వరసుతున కిప్పుడను పరమపదవిన్‌ మగుడ€ । గురునృపతి యా ప్రతిమం బొరి నిటులు పుచ్చెన్‌. 131 


ప్రతిపదార్థం: నిజ+అంగములు= తన అవయవాలు; పెరుగ(గన్‌= ఛిన్నములుకాగా; సరభస పరిస్ఫురణము= గొప్పవేగంయొక్క 
మిక్కిలి (ప్రకాశం; అరుదుగన్‌= ఆశ్చర్యకరం కాగా; జన+ఆవలులు= అక్కడచేరిన జనాలు; -ఈ+నరపతి+బలంబు= ఈ 
రాజు శక్తి నిరుపమ+విధంబు+అనంగన్‌= అసామాన్యమైనది అంటుండగా; కురునృపతి= ధృతరాష్ట్రుడు; ఆ ప్రతిమన్‌= ఆ 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 


విగ్రహాన్ని; పారిన్‌= దృఢంగా; ఇటులు= ఇట్లాగ; పుచ్చెన్‌= గట్టిగా అదుముకొన్నాడు; కరయుగముతో లవియన్‌= రెండు 
చేతులతో కౌగిలించుకొని అదుమగా; ఉరము= రొమ్ము; చదియన్‌= చిట్లగా; పొరిన్‌= మిక్కిలిగా; నెత్తురులు= రక్తం; 
పెలుచన్‌= అత్యధికంగా; ముఖరంధ్రములు= ముఖంలోని రంధ్రాలవెంబడి; తొరంగంగన్‌= కారుతుండగా; మానసము= 
మనస్సు; పరవశతన్‌+పొరయుటకున్‌+చొచ్చియును= అదుపుతప్పిపోవటానికి సిద్దంగా ఉన్నా; (ఈ భీముడిని) సరిగొన. 
గన్‌+కంటిన్‌= చంపగలిగాను; వరసుతునకున్‌= దుర్యోధనుడికి; పరమపదవిన్‌+మగుడన్‌= పరమపదవి (మోక్షం)ని చేరటం; 
ఇప్పుడు+అనున్‌= ఇప్పుడే - అంటున్నాడు. 


తాత్సర్యం: అట్లా ఆ విగ్రహాన్ని అందిపుచ్చుకొన్న ధృతరాష్ట్రుడి అవయవాలు ఛిన్నములుకాగా; కాంతిమంతంగా 
వ్యాకోచించటం మొదలు పెట్టాయి. చూస్తున్న జనాలు ఈ రాజు బలం నిరుపమానమైనదని అంటుండగానే రెండు 
చేతుల తోలు లేచిపోయింది. ఆ కౌగిలిలో ఆ బొమ్మ ముక్కలైపోయింది. ధృతరాష్ట్రుడి రొమ్ము చిట్లిపోయింది. 
మిక్కిలి రక్తం ధారలు ముఖంలోని అన్ని రంధ్రాల ద్వారా చిమ్మటం ప్రారంభమయింది. మనసు అదుపు తప్పే 
తిలో ధృతరాష్ట్రుడు మూర్భలో పడిపోతున్నాడు. ఇప్పుడు నేను నా కొడుకు మృతికి బదులు తీర్చుకోగలిగాను అనే 


సి 
థి 
ఉల్లాస స్థితిలో ధృతరాష్ట్రుడు ఆ ప్రతిమను మరల విధ్వంసము చేశాడు. 


విశేషం: కొడుకు పగను తండ్రి తీర్చగలిగాడు- ఇది ధృతరాష్ట్రుడికి తృప్తిని కలిగిస్తున్న అంశం. ధృతరాష్ట్రుడి రాజ్యలోభం 
అంత భయంకరమైన వ్యసనం. అతడి ఈ చర్యద్యారా మనిషిలోని దుర్గుణాలు చిరకాలం మనిషిని ఎట్టా వదలవో అర్థం 
చేసికొనవచ్చును. 


లయవిభాతివృత్తంలోని ప్రతిపాదానికీ న, స, న న, స, న న, న - అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ 
10, 19, 28 అక్షరాలకూ యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 
వ. ఇత్తెబింగున దశసహస్రసామజ సమానబలుండగు నయ్యంధనృపతి గంధవహనందన ప్రతిరూపంబు 
భగ్నంబు సేసి పెంపున నెడంద నిర్ణర హర్షంబు నొందియు మెటిమెచ్చునకై భీమునిం బేర్కొని హాహాకారంబు 
లెసంగ రోదనంబు సేసిన జిటునవ్వునం దన వదనకమలం బొప్పం గమలనాభుం డతని కిట్లనియె.132 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; దశసహ(స్ర= పదివేల; సామజసమాన= ఏనుగులతో సమానమైన; బలుండగు= 
బలం కలిగినవాడైన= ఆ+అంధ నృపతి= ఆ గ్రుడ్డి మహారాజు; గంధవహనందన= వాయుకుమారుడి; (ప్రతిరూపంబున్‌= 
వి[గ్రహాన్ని;= భగ్నంబు+చేసి= విరుగగొట్టి; పెంపున్‌= మిక్కిలిగా; ఎడందన్‌= హృదయంలో; నిర్భర= అధికమైన; హర్షంబున్‌+ 
ఒందియున్‌= సంతోషం పొందికూడా; మెజమెచ్చునకై= అందరూ ఏమనుకొంటారోనని (ముఖట్రీతికోసం); భీమునిన్‌+పేర్కొని= 
భీముడిని పేరుపెట్టి పిలుస్తూ; హాహాకారంబులు+ఎసంగన్‌= హాహాకారాలు పుట్టగా; రోదనంబు+చేసినన్‌= ఏడ్వగా; చిణునవ్వునన్‌= 
చిరునవ్వుతో; తన= తనయొక్క; వదనకమలంబు+ఒప్పన్‌= కమలంవంటి ముఖం (ప్రకాశించగా; కమలనాభు(డు= పద్మనాభుడైన 
కృష్ణుడు; అతనికిన్‌= ధృతరాష్రునితో; ఇట్లనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా పదివేల ఏనుగుల బలమున్న ఆ గ్రుడ్డి మహారాజు భీముడి విగ్రహాన్ని విరుగగొట్టి 
అత్యంత సంతోషం పొందిన హృదయంతో ఉండి కూడా అందరూ ఏమనుకుంటారో అని ముఖ (పీతికొరకు 
భీముడిని పేరుపెట్టి పిలుస్తూ హాహాకారాలు చేస్తూ ఏడుపులు మొదలుపెట్టాడు. అది చూచి చిరునవ్వుతో తన 
ముఖకమలం (ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు ధృతరాష్ర్రుడితో ఇట్టా అన్నాడు. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము my 


విశేషం: ధృతరాష్ట్రుడి బలం పదివేల ఏనుగుల బలంతో సమానమైనదట- అంటే నిజంగా భీముడు ఆ కౌగిలిలో చిక్కి ఉంటే 
(బ్రతికేవాడుకాడని అర్థం. అందుకే ధృతరాష్ట్రుడి కౌగిలి అనేమాట లోకంలో పుట్టింది. కపటపు కౌగిలింత అనే అర్థంలో ఆ 
ప్రయోగం రూఢి కెక్కింది. 
తే. “అడల నేటికి? నీచేతం బడండు భీము. । డిపుడు భంజింప( బడినది యినుపరూపు 

వినుము నీ కోప మెటి/గియ వెనుక కతని€ । దిగిచి యేను నీ ముందట దీని నిడివి. 133 
ప్రతిపదార్థం: అడలన్‌= ఏడవటం; ఏటికిన్‌?= ఎందుకు?; భీముండు= భీమసేనుడు; నీ చేతన్‌= నీ చేతిలో; పడండు= 
చావలేదు; ఇపుడు= ఇప్పుడు; భంజింపన్‌+పడినది= విరగగొట్టబడినది; ఇనుపరూపు= ఇనుముతో చేసిన విగ్రహం; వినుము= 
(ఏం చేశానో చెబుతాను వినుము); నీ కోపము= నీ కెంతకోపం ఉందో; ఎజీగియ= తెలిసే; అతనిన్‌= ఆ భీముడిని; 
వెనుకకున్‌ తిగిచి= వెనుకకు నిలిపి; ఏను= నేను; నీ ముందటన్‌= నీ ముందర; దీనిన్‌+ఇడితిన్‌= ఈ బొమ్మను ఉంచాను. 


తాత్సర్యం: 'మహారాజా! ఎందుకు ఏడుస్తావు? భీముడు నీచేతిలో చావలేదు లెమ్ము. ఇపుడు నీవు విరచింది ఆ 
భీముడి ప్రతిరూపమైన ఇనుప విగ్రహాన్ని. నీకింత కోపం ఉన్నదని ఎరిగినవాడిని కాబట్టే భీముడిని వెనుకకు దాటి 
నీ ముందర ఈ విగ్రహాన్ని జరిపాను. 
క. బలమున నీతో దొరయంగ । నిల నెవ్వండు గలండు? నీ మహిత భుజ శాఖల్‌ 

తలంపంగ6 బ్రకయాంతకు దం । ష్ట్రలు వీనిం దగిలి వశమె? చాకుండంగన్‌. 134 
ప్రతిపదార్థం: బలమునన్‌= బలంలో; నీతోన్‌+దొరయంగన్‌= నీతో సమానంకావటానికి; ఇలన్‌= ఈ భూమిలో; 
ఎవ్వండు+కలండు?= ఎవడు ఉన్నాడు?; తలయగన్‌= ఆలోచిస్తే మహిత భుజశాఖల్‌= నీ యొక్క గొప్పవైన కొమ్మలవంటి 
భుజాలు; ప్రళయాంతకు= ప్రళయకాల రుద్రుడి; దం[ష్టలు= కోరలు; వీనిన్‌+తగిలి= వీటితో తగులుకొని; చాకుండగన్‌= 
చావకా+ఉండా ఉండేందుకు; వశమె?= సాధ్యమా?. 
తాత్సర్యం: రాజా! బలంలో నిన్ను సమీపించటానికి ఈ భూమిలో ఎవరున్నారు? నీ భుజశాఖలు ప్రళయకాలంలో 
విజృంభించిన రుద్రుడి కోరల్లాంటివి. వాటిని తగిలిన మనిషి మరలా (బ్రతకటం సాధ్యమా! 


విశేషం: అలం: రూపకం. 

వ. కావున 135 
తాత్సర్యం: అందుచేత 

ఉపేంద్రవజ్రావృత్తము: 


మరుత్తనూజుం బరిమార్చ( జూచుం । బరిస్పురత్మ్కోప నిబద్దుందై యి 
ద్దరావిభుండం చిది తల్గనే సం । స్మరించి యీ కోపు నమర్దికొంటిన్‌. 136 


ప్రతిపదార్థం: ఈ+ధరావిభుండు= ఈ భూవల్లభుడు; పరిస్ఫురత్‌= మిక్కిలి ప్రకాశించేటువంటి; కోప= కోపంచేత; 
నిబద్దుండై= కట్టబడినవాడై; మరుత్‌+తనూజున్‌= వాయుకుమారుడిని; పరిమార్సన్‌+చూచున్‌= చంపటానికి ప్రయత్నిస్తాడు 
(అని ఆలోచించి); ఇది= ఈ అపాయం; తల్లన్‌= తప్పించుకోవటానికే; సంస్మరించి= బాగా ఆలోచించి; ఈ కోపున్‌= ఈ 
విధానాన్ని ఈ బొమ్మను; అమర్చికొంటిన్‌= ఏర్పాటు చేసికొన్నాను. 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ రాజు మిక్కిలికోపానికి దాసుడై భీముడిని తప్పకుండా చంపటానికి ప్రయత్నిస్తాడని ఊహించి ఈ 
అపాయం తప్పించటానికై బాగా ఆలోచించి ఈ బొమ్మను సిద్దంగా ఉంచుకొన్నాను. 


విశేషం: ఉపేం[ద్రవఃజ్రలో ప్రతిపాదానికీ పదకొండు అక్షరాలుంటాయి. జ, త, జ, గ, గ అనే గణాలుంటాయి. 1-8 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనిమయమం కలదు. 


తే, తనయ శోకాతురుండవై ధర్మ మెడలి । యనిలసుతుం దెగటార్డెదనని తలంచి 
తట్టి పనియేల నీ చేతనగు? విధాత । లీలం బరికింప నేరక బేలవైతి. 137 


ప్రతిపదార్థం: తనయః= కొడుకులు చనిపోయిన; శోక-ఆతురుండవై= దుఃఖంచేత పుట్టిన తొందరపాటుతో; ధర్మము+ఎడలి= 
ధర్మం విడిచిపెట్టి; అనిలసుతున్‌= వాయుకుమారుడిని; తెగటార్భెదను+అని తలంచితి(వి)= చంపేస్తానని ఆలోచించావు; అట్టి 
పని= అట్లా చంపటం; నీచేత; ఏల+అగున్‌?= ఎందుకు వీలవుతుంది?; విధాతృలిలన్‌= సృష్టికర్త లీలను; పరికింపన్‌+నేరక= 
తెలుసుకోలేక; బేలవు+ఐతి(వి)ి= అమాయకుడివి అయ్యావు. 


తాత్సర్యం: కొడుకులు చనిపోయారన్న శోకంతో పుట్టిన తొందరపాటుతో ధర్మం విడిచిపెట్టి వాయుకుమారుడిని 
చంపివేద్దామని ఆలోచించావు. అట్టా చంపటం నీ చేతిలో ఉందా! సృష్టికర్త లీలను గుర్తించలేక నీవే అపహాస్యం 
పాలయ్యావు. 


వ. అదియునుం గాక. 138 
తాత్సర్యం: అంతే కాకుండా. 


క వినుమొకని నేల భవదను । జుని పుత్రుల నెల్ల జంప జొప్పడినను నీ 
తనయులు మగుడంగ వత్తుర? | యనయము పాపంబు సేసి తాబడి( బోవన్‌. 139 


ప్రతిపదార్థం: వినుము= విను; ఒకనిన్‌+ఏల= ఒకడిని మాత్రం ఏమిటి?; భవత్‌+అనుజుని పుత్రులన్‌+ఎల్లన్‌= నీ తమ్ముడి 
కొడుకులను అందరినీ; చంపన్‌+చొప్పుడినను= చంపటానికి సిద్దపడినా; నీ తనయులు= నీ కొడుకులు; మగుడంగన్‌+వత్తురె?= 
మరలి వస్తారా?; అనయము= మిక్కిలిదైన; పాపంబు= పాపాన్ని; ఆజడిన్‌+పోవన్‌= నిందబడేటట్టు; చేసితి(వి)= చేశావు. 


తాత్సర్యం: రాజా! వినుము. ఈ ఒక్కడిని మాత్రం ఏమిటి? పాండురాజు కుమారులందరినీ చంపినా నీ 
కొడుకులు తిరిగివస్తారా? శాశ్వతమైన నిందమా(త్రం మిగిలేటట్టు చాలా పెద్ద పాపం చేశావు. 


స్రగ్విణీ వృత్తము: 
ఏము నీ పుత్రుచే నెన్నియేన్‌ భంగులన్‌ । వేమటుం బాటు నీ వెంట భావించుచున్‌ 
సామసంపాదివై సైంపు మాతప్పులన్‌ । ధీమహత్త్వంబు సంధిల్లు నీ కిమ్మెయిన్‌.' 140 


ప్రతిపదార్థం: ఏము= మేము (నేను, పాండవులు); నీ పుత్రుచేన్‌= నీ కొడుకుచేతిలో; ఎన్నియేన్‌+భంగులన్‌= ఎన్నో రీతులలో; 
వేమజున్‌= మాటిమాటికి; పాటు= ఆపదను (పొందినా); నీ వెంటన్‌= నీవు మా వెంట ఉన్నావని; భావించుచున్‌= భావిస్తూ 
(గడిపాము); (కనీసం ఇప్పుడైనా); మా తప్పులన్‌= మేము చేసిన తప్పులను; సామ సంపాదివై= అనుకూల్యాన్ని సాధించేవాడివై; 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 591 


సైపు= సహించుము (క్షమించు); నీకున్‌+ఈ+మెయిన్‌= నీకు ఈ విధంగానైనా; ధీ మహత్త్యంబు= జ్ఞానంతో కూడిన బుద్ది 


తాత్సర్యం: నేను, పాండవులు నీ కుమారుడి చేతిలో ఎన్నో రీతులలో మాటిమాటికి ఆపదపొందినా నీవు మా వెంట 
ఉన్నావని భావిస్తూ గడిపాము. కనీసం ఇప్పుడైనా నీవు మా తప్పులను సామరస్యం సాధించటంకొరకైనా క్షమించుము. 
నీకు ఈ విధంగానైనా జ్ఞానంతో కూడిన బుద్ది వైభవం సిద్దిస్తుంది. 


విశేషం: (స్రగ్విణీవృత్తంలో ప్రతిపాదానికీ ర, ర, ర, ర గణాలుంటాయి. 1-7 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


వ. అని చెప్పె నప్పుడు ధృతరాష్తు పరిచారకు లతని యవయంబుల రుధిరంబు ప్రక్షాకనంబున నపనయింపం 
దలంచి జలంబులు దెచ్చి యెటింగించిన నజ్జనపతి యప్పని యాచరించె. నప్పండరీకాక్షుండు వెండియు 
నవ్విభున కిట్లనియె. 141 

ప్రతిపదార్థం: అని= అని ఈ విధంగా; చెప్పెన్‌= కృష్ణుడు చెప్పాడు; అప్పుడు= ఆ తరువాత; ధృతరాష్ట్ర పరిచారకులు= 
ధృతరాష్ట్రుని సేవకులు; అతని= ఆ రాజుయొక్క; అవయవంబుల రుధిరంబు= అవయవాలకు అంటిన రక్తాన్ని; (ప్రక్షాళనంబునన్‌= 
కడగటం ద్వారా; అపనయింపన్‌= పోగొట్టటానికి; తలంచి= ఆలోచించి; జలంబులు= నీళ్ళు; తెచ్చి; ఎజింగించినన్‌= తెలుపగా; 
ఆ+జనపతి= ఆ రాజు; ఆ+పని= ఆపని; ఆచరించెన్‌= చేశాడు; ఆ+పుండరీకాక్షుండు= ఆ శ్వేతకమలనేత్రుడైన కృష్ణుడు; 
వెండియున్‌= మళ్ళీ; ఆ+విభునకున్‌= ఆ రాజుతో; ఇట్టనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని కృష్ణుడు చెప్పాడు. ఆ తరువాత పరిచారకులు అతడి ఒంటికి అంటిన రక్తాన్ని కడిగివేయటానికై 
నీళ్ళు తెచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు. ధృతరాష్ట్రుడు ఒడలంతా కడుక్కొన్నాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఇట్టా 
అన్నాడు. 
సీ, “జగతీశ! వేదముల్‌ సదివితి శాస్త్రముల్‌ । వింటి వర్తిల్లితి వృద్ధగోష్టి 

నఖిలపురాణ పర్యాలోచనము సేసి । తెల్ల ధర్మంబులు నెజుంగు దిట్లు 

నీ తప్పు దలంపక నెవ్వగ( బొందెదు | కనలెద వేను శంతనసుతుండు 

గురుండును విదురుండు. గూర్మొని కూర్మొని । చెవుల బోయమె సవిశేషకార్య 


తే. వచనములు? సంజయుడు పెక్కునరుస లుభయ । బలవిధంబులు దెలియంగ€ బలుక( డెట్లు? 
నీకు నా బుద్దులన్నియు నెమ్మనమున( । జేర్ప్చంబోలవ యింకేమి సేయవచ్చు? 142 


ప్రతిపదార్థం: జగతీశ!= ఓ రాజా!; వేదముల్‌+చదివితి(వ)= నీవు వేదాలు చదివావు; శా(స్త్రముల్‌+వింటి(వి)= శాస్త్రాలు విన్నావు; 
వృద్దగోష్టిన్‌= పెద్దల చర్చలలో; వర్తిల్లితి(ఏి)= ఉన్నావు; అఖిల= అన్ని; పురాణ= పురాణాలను; పర్యాలోచనముచేసితి(వి)= బాగా 
ఆలోచించి అర్థంచేసుకొన్నావు; ఎల్ల ధర్మంబులు= అన్ని ధర్మాలను; ఎణుగుదు(వు)= తెలిసినవాడివి; ఇట్టు= ఈ విధంగా; 
నీ తప్పున్‌+తలయక= నీ తప్పును గురించి ఆలోచించకుండా; నెజ+వగన్‌+పొందెదు= మిక్కిలి దుఃఖాన్ని పొందుతున్నావు; 
కనలెద(వు)= లోలోపలి కోపంతో మండుతున్నావు; నేను= (రాయబార సమయంలో) నేను; శంతనసుతుండు= భీష్ముడు; 
గురు(డును= ద్రోణాచార్యుడు; విదురుండు= విదురుడు; సవిశేష కార్యవచనములు= మిక్కిలి (ప్రశస్తమైన చేయదగిన 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


పనులను గురించి మంచిమాటలు; కూర్కొని కూర్కొని= కూరికూరి; చెవులన్‌+పోయమె?= చెవులలో పోయలేదా?; సంజయుడు; 
పెక్కువరుసలు= చాలాసార్లు; ఉభయ బల విధంబులు= కురుపాండవ బలాలలోని తేడాలను; తెలియంగన్‌+పలుకండె?= 
నీకు వివరంగా చెప్పలేదూ?; ఎట్టు= ఏ విధంగా; నీకున్‌; ఆ బుద్దులు+అన్నియున్‌= ఆ నీతివాక్యాలన్నీ; నెమ్మనమునన్‌= 
(నీ) మనస్సులో; చేర్చన్‌+పోలవు+అ= దూరలేకపోయాయి; ఇంకన్‌+ఏమి+చేయవచ్చున్‌?= ఇక మనం ఏం చేయగలం? 


తాత్సర్యం: 'ఓ రాజా! నీవు వేదాలు చదివినవాడివి. శాస్త్రాలు విన్నావు. పెద్దల చర్చలలో పాల్గొన్నవాడివి. అన్ని 
పురాణాలను అవలోకనం చేసి వాటి సారాన్ని (గ్రహించినవాడివి. అన్ని ధర్మాలను ఎరిగినవాడివి. ఈ రీతిగా నీ 
తప్పును నీవు గుర్తించకుండా ఊరికే దుఃఖాన్ని పొందుతున్నావు. కోపపడుతున్నావు. నేను, భీష్ముడు, (ద్రోణుడు, 
విదురుడు ఎన్ని మార్లు ఏంచేయాలో ఎట్టా చేయాలో నీ చెవుల్లో కూరికూరి నూరిపోశాము కదా! సంజయుడు 
కురుపాండవ బలాలలోని తేడాను ఎన్ని సార్టు నీకు వివరంగా చెప్పలేదు? ఆ బుద్దులన్నీ నీ మనసులో ఏ మాత్రం 
దూరలేకపోయాయి. ఇక మనం ఏమి చేయగలం? 


క. భీమార్జునుల రణసము । ద్దామత్వం బెటి(గి యెటి(గి తగునే తొడరం 
గా మనుజుల కవ్వీరుల? । నేమన(గల దింక నేల యీ చందంబుల్‌? 143 


ప్రతిపదార్థం: భీమార్జునుల= భీముడు, అర్జునుడు - వీరి; రణ= యుద్ద (క్రీడలోని; సమ్‌+ఉద్దామత్వంబు= అతిశయించిన 
స్వాతంత్ర్యాన్ని; ఎటింగి+ఎటింగి= తెలిసి తెలసీ; మనుజులకున్‌= సామాన్యులకు; ఆ+వీరులన్‌= ఆ ఇరువురినీ (ఆ 
మహావీరులిద్దరినీ); తొడరంగాన్‌= ఎదిరింపగా; తగునే?= అవుతుందా?; ఏమనంగలదు?= ఏమి అనగలం?; ఇంకన్‌= ఇక; 
ఈ చందంబుల్‌= ఈ రీతులు (ఇట్టా శోకించటం); ఏల= ఎందుకు? 


తాత్పర్యం: భీమార్జునులు రణ క్రీడలో ఎట్టా లోకోత్తరంగా స్వతంత్రిస్తారో తెలిసి తెలిసీ సామాన్యులు వారిని 
ఎదిరించటం సాధ్యమవుతుందా! ఇక మనం ఏమనగలం? మరింక ఎందు కిట్లా శోకాలు పెట్టటం? 


క. తన మేలు గీడుం దా మదిం। గనుచు హితులు సెప్ప బుద్ది. గైకొని శుభముం 

గొనకొని నడపు పతికి వ । చ్చునె పశ్చాత్తాప మెట్టి చోట? నరేంద్రా! 144 
ప్రతిపదార్థం: తనమేలున్‌= తనకు ఏదిమేలో దానిని; కీడున్‌= తనకు ఏది చెడుపో దానిని; తాన్‌+మదిన్‌+కనుచున్‌= తాను 
సవ్యంగా తెలిసికొంటూ; హితులు చెప్పు= పెద్దలు స్నేహితులు చెప్పే; బుద్దిన్‌+కైకొని= నీతి వాక్యాలను స్వీకరించి; శుభమున్‌+ 
గొనకొని= శుభాన్ని సాధించి; నడపు= కార్యాన్ని నిర్వహించే; పతికిన్‌= రాజుకు; ఎట్టిచోటన్‌= ఏ సందర్భంలోనూ; నరేంద్రా!= 
ఓ రాజా!; పశ్చాత్తాపము= చేసిన తప్పునకు చింతించటం అన్నది; వచ్చునె?= కలుగుతుందా? 


తాత్పర్యం: తన మంచి చెడులను తానే స్వయంగా గుర్తిస్తూ పెద్దలు స్నేహితులు చెప్పే నీతి వాక్యాలను స్వీకరించి 
శుభాన్ని సాధించి కార్యం నిర్వహించే రాజుకు ఎప్పుడూ చేసిన తప్పునకు చింతించవలసిన అవసరం కలుగదు. 
ప్రణవ వృత్తము: 

నీ యుల్లం బొక నియతిం గార్యం | బాయత్తంబుగ ననుసంధింపం 

జేయం జాలవు చెడు తెర్వుం బో । బాయం ద్రోవవు బలిమిం బుత్రున్‌. 145 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 593 


ప్రతిపదార్థం: నీ+ఉల్లంబు= నీ హృదయం; ఒక నియతిన్‌= ఒక నియమానికి లోబడి; కార్యంబు= పనిని; ఆయత్తంబుగన్‌= 
సొంతంగా; అనుసంధింపన్‌= సిద్దింపచేసుకోవటానికి; చేయన్‌= నీ చిత్తాన్ని సిద్దపరచ; చాలవు= సమర్గుడివి కావు; బలిమిన్‌= 
బలంతో; పుత్రున్‌= నీ కొడుకును; చెడుతెర్వున్‌= చెడ్డమార్గంలో; పోన్‌= పోతుండగా; పాయక+(త్రోవవు= ఆదారి తప్పించ 
జాలకపోయావు. 


తాత్పర్యం: నీ మనసును సాంతంగా ఒక నియమానికి లోబడి ఎన్నడూ ఒక పనిని చేసికొనటానికి నీవు 
సిద్దంచేయలేదు. (ఎప్పుడూ ఇతరులమీద ఆధారపడే పని చేశావు). నీ కొడుకు చెడుదారిలో పోతున్నపుడు ఆ దారిని 
తప్పించిన వాడివీ కావు (నీవు చేసిన ఉపేక్షా రూపమైన తప్పు ఇదే. అందుకే కౌరవ వంశం పతనమైంది). 


విశేషం: 'ఆత్మబుద్ది స్సుఖం చైవి అని పెద్దల మాట. ఏ పనిచేసినా నిర్ణయం తీసుకున్నా తనకు తానుగా తీసికొనాలి. 
పరులమీద ఆధారపడి జీవించేవాడు ఎప్పుడూ వినాశం పొందుతాడు. (పరబుద్దిర్వి నా శకః) - ధృతరాష్ట్ర దుర్యోధనులు 
ఆత్మబుద్ది నిష్థితులు కారు. వారిని ప్రబోధించిన పరబుద్దులు దుర్మార్గులు తప్పా సాధుసత్సురుషులు కారు. ధృతరాష్ట్రుడికి 
రాజ్యలోభం, పుత్రలోభం రెండూ ఉన్నాయి. అందుకే పుత్రుడి దోషాలను సైరించటమే కాక 'ఉపేక్షిస్తూ' వచ్చాడు. దానినే 
కృష్ణుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 

వృత్తలక్షణం: ప్రణవవృత్తంలో ప్రతిపాదానికీ మ, న, య, గ అనే గణాలుంటాయి. మొదటి అక్షరానికీ ఆరవ 
అక్షరానికీ యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


తే. ద్యూతమునగిల్పు నెపమున నుటికి పుణ్య | కాంత దల పట్టికొని సభాభ్యంతరమున 

కీడ్డి వలువ లొలుచుటయు నెలి(గి సుతుల(। జంపెనని బీము( జంప. దలంపనగునేె. 146 
ప్రతిపదార్థం: ద్యూతమునన్‌= మాయాద్యూతంలో; గెల్పు నెపమునన్‌= గెలిచామన్న మిషతో; ఉజికి= దూకి (పరిగెత్తి; 
పుణ్యకాంతన్‌= పతివ్రత సుమంగళి అయిన ద్రౌపదిని; తలపట్టికొని= తలపట్టి; సభాభ్యంతరమునకున్‌= సభలోకి; ఈడ్చి= 


ఈడ్చుకొనివచ్చి; వలువలు+ఊడ్భుటయున్‌= బట్టలు ఊడదీయటం; ఎటజి.గి= తెలిసి; సుతులన్‌= కొడుకులను; చంపెనని= 
చంపాడని; భీమున్‌+చంపన్‌= భీముడిని చంపటానికి; తలంపన్‌+అగునె= ఆలోచించవచ్చా! 


తాత్సర్యం: మాయాద్యూతంలో గెలిచామనే నెపంతో పరుగెత్తిపోయి పుణ్యకాంత అయిన (ద్రౌపదిని తలపట్టుకొని 
సభామధ్యంలోకి లాగుకొనివచ్చి బట్టలు ఊడదీసిన విషయం తెలిసి ఉండికూడా, నీ కొడుకులను చంపాడని 
భీముడిని నీవు చంపాలని ఆలోచించటం బాగుందా! నీవే చెప్పుము! 


విశేషం: కార్యకారణ సంబంధాన్ని కృష్ణుడు వివరిస్తున్నాడు. దుర్యోధనాదులను అంత(క్రూరంగా చంపటానికి సభామధ్యంలో 
చేసిన (ప్రతిజ్ఞలు కారణం. ఆ (ప్రతిజ్ఞలకు (ద్రౌపదీ మానభంగం కారణం. అది తెలిసి కూడా మళ్ళీ భీముడిని చంపాలని 
చూడటం సమంజసం కాదని కృష్ణుడి భావం. 


వ. నీ యవినీతియుం గొడుకుల దుశ్చరిత్రంబునుం దలంచి శోక రోషంబులు విడిచి శాంతుండవై 
యుండుమనిన నుపేంద్రునకు నన్నరేంద్రుం డిట్లనియె. 147 
ప్రతిపదార్థం: నీ+అవినీతియున్‌= నీ అవినీతి; కొడుకుల= నీ కుమారుల; దుశ్చరిత్రంబునున్‌= దుష్టచరిత్రనూ; తలంచి= 


బాగా గుర్తుచేసుకొని; శోకరోషంబులు= శోకాన్నీ, రోషాన్నీ, విడిచి; శాంతుండవై= శాంతమూర్తిగా; ఉండుము+అనినన్‌= 
ఉండుమని చెప్పగా; ఉపేంద్రునకున్‌= కృష్ణునికి; ఆ+నరేంద్రుండు= ఆ మహారాజు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ అవినీతినీ, నీ కొడుకుల దుష్ట్రచరిత్రను ఒకసారి బాగా గుర్తుచేసికొమ్ము. శోకాన్ని రోషాన్ని 
వదలిపెట్టుము. శాంతం పొందుము” - అని కృష్ణుడు చెప్పగా ధృతరాష్టు డిట్లా అన్నాడు. 

యు a లు ౧? 
జలదవృత్తము: 

'నీ పలుకెల్ల నిక్కము యనింద్యగుణా! । యీ పురుషార్థహాని సుతు లీల్గుటకుం 

దాపము( బొంది తాల్మి దిగ ద్రావి మహా । కోపుండ నైనం బాటిలె. దగుం గినియన్‌. 148 
ప్రతిపదార్థం: అనింద్యగుణా!= (ప్రశంసింపదగిన గుణాలు కలిగిన కృష్ణా; నీ పలుకు+ఎల్లన్‌= నీ మాటలన్నీ; నిక్కము+అ= 
సత్యాలే; సుతులు= కుమారులు; ఈల్లుటకున్‌= చనిపోయినందువలన; తాపమున్‌+పొంది= బాధపొంది; తాల్మి+దిగన్‌+(త్రావి= 


ఓర్పును పోగొట్టుకొని; మహాకోపుండను+ఐనన్‌= మహాకోపం కలిగిన వాడివికాగా; ఈ పురుషార్థహాని+పాటిలెన్‌= ఈ 
ధర్మవిరుద్దకార్యం వచ్చి పడింది; (నీవు) కినియన్‌= కోపగించుకోవటం; తగున్‌= సమంజసమైనదే. 


తాత్సర్యం: 'కృష్ణా! నీవు ప్రశంసించదగిన గుణాలు మాత్రమే కలిగిన పురుషోత్తముడివి. నీ మాటలు అన్నీ సత్యాలే. 
కొడుకులు చనిపోయినందువలన మిక్కిలి బాధపొంది, ఓర్పును పోగొట్టుకొని మహాకోపాన్ని పొందటంవలన ఈ 
ధర్మహాని జరిగింది. అట్లాంటి నన్ను నీవు కోపగించటం సమంజసమే. 


విశేషం: పురుషార్థాలని నాలిగింటికి పేరు - ధర్మం, అర్థం, కామం, మోక్షం. సందర్భాన్నిబట్టి ఇక్కడ ధర్మం” ప్రసక్తమయింది. 
ఇట్లా చంపాలనుకొనటం నాలోని కోపం (ప్రకోపించటంచేత జరిగింది తప్ప నేను కోరి చేసినది కాదన్న విషయాన్ని మహారాజు 
చెప్పుతున్నాడు. 


జలదవృత్తలక్షణం: ప్రతిపాదానికీ భ, ర, న, భ, గ - అనే గణాలుంటాయి. 1-10 అక్షరాలకు యతిమైత్రి - 
ప్రాసనియమం కలదు. దీనిని జలధరవృత్తమనీ పిలుస్తారు. (చూడండి ప్రీ. 1164). కొన్ని ప్రతులలో ఈ వృత్తం జలధరవృత్తంగా 
పేర్కొనబడి ఉన్నది. 
క. తెలిసితి నీ మాటల. బు । త్రుల దెస నెవ్వగనెల్లం దొజింగి యనుజ పు 

త్రుల నాకు బ్రియ మొనర్వం । గలవారుగ నడచువా(డ( గంసారాతీ!’ 149 
ప్రతిపదార్థం: కంసారాతీ!= కంసుడి శత్రువైన కృష్ణా! నీ మాటలన్‌= నీ మాటలవలన; తెలిసితిన్‌= జ్ఞానాన్ని పొందాను; 

ఇ యూ ఇ 


పుత్రుల దెసన్‌= నా కుమారుల విషయంలో; నెవ్వగలన్‌+తొజంగి= బాధను వదలి; అనుజపుత్రులు+అ= నా తమ్ముడి 
కొడుకులే; నాకున్‌= నాకు; ప్రియము+ఒనర్సన్‌+కలవారుగన్‌= సంతోషం కలిగించగలిగే వారుగా; నడచువాండన్‌= నడుచుకొంటాను. 


తాత్సర్యం: ఓ కంసవైరీ! నీ మాటలచేత తెలివి ని పొందాను. నా కొడుకుల విషయంలో పడుతున్న బాధను ఇక 
వదలివేస్తాను. నా తమ్ముడి కుమారులే నాకు సంతోషం కలిగించగలిగేవారుగా నేను నడుచుకొంటాను.' 


వ. అనుటయు నమ్మహాత్తుండు భీమార్జున నకుల సహదేవులం గానిపించిన(గ్రమంబున నమ్మానవపతి వారలం 
గౌంగిలించుకొని దీవించె నప్పు డాశ్రితవతృలుండగు శ్రీవత్సలాంఛనుండు యుయుత్సునకు€ దదీయ 
సందర్శనంబు సముచిత ప్రకారంబున నడిపె నట్లు గాంచిన వణిక్కన్యాజాతునెడం బొడమిన వాత్సల్యంబున 
వైచిత్రవీర్యుం డతనిం దిగిచికొని యక్కునం జేర్చికొనియె. దదనంతరంబ యద్ధరణీవిభుండు ధర్మపుత్ర 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 595 


ప్రభృతులగు నయ్యేవుర నుద్దేశించి “మీరు గాంధారిం గనుం' డని పంచిన నప్పాండవేయులు పద్మనాభ 
పురస్సరంబుగా( జని వినయంబున వినతులైన నద్దేవి దీవింప నొల్లక యుల్లంబు నిజతనూజుల 
మరణంబునకుం దాపంబునొంద శాపంబిచ్చునదియై యజాతశత్రు నుద్దేశించిన నత్తెటిగు సకలప్రాణి 
చిత్త వృత్తంబులు దన దివ్యబోధనంబునం దేటపడం గనియెడువా(డును మనోజవుండును సర్వలోక 
సంపూజ్యుండును నగు సత్యవతీ సూనుందెటింగి తత్‌క్షణంబ సన్నిహితుండై యఖిలజనంబు లభివందనంబు 
సేయం గైకొనుచు నక్కోడలిం జేరి యోహో! శపింపకు శమింపుమని పలికి మటియు నిట్లనియె. 150 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్టుడనగా; ఆ+మహాత్ముండు= మహాత్ముడైన ఆ కృష్ణుడు; భీమార్జున నకుల 
సహదేవులం గానిపించినన్‌= భీముడిని, అర్జునుడిని, నకులుడిని, సహదేవుడిని ధృతరాష్ట్రుడి దగ్గర చూపెట్టాడు; (క్రమంబునన్‌= 
వరుసగా; ఆ+మానవపతి= ఆ రాజు; వారలన్‌= వారిని; కౌంగిలించుకొని దీవించెన్‌= కౌగిలించుకొని ఆశీర్వదించాడు; 
అప్పుడు= ఆ(్రిత వత్సలుండు+అగు= ఆ(శ్రయించినవారిని పిల్లలలాగా కాపాడే గుణమున్న; శ్రీవత్సలాంఛనుండు= శ్రీవత్సమనే 
పుట్టుమచ్చను గుర్తుగా కలిగిన శ్రీమహావిష్ణు రూపుడైన కృష్ణుడు; యుయుత్సునకున్‌= ధృతరాష్ట్రుని కుమారుడైన యుయుత్త్సునికి; 
తదీయ= ఆ ధృతరాష్ట్రుని; సందర్భనంబు= దర్శించుకోవటాన్ని; సముచిత= తగిన; (ప్రకారంబునన్‌= విధానంలో; నడపెన్‌= 
నడిపాడు; అట్టు+కాంచిన= అలా వచ్చిచూసిన; వణిక్‌+కన్యాజాతుని+ఎడన్‌= వైశ్యకన్యాకుమారుని విషయంలో (యుయుత్సుడిపై); 
పొడమిన= పుట్టిన; వాత్సల్యంబునన్‌= కుమారత్వ భావనతో; వైచిత్రవీర్యుండు= విచిత్రవీర్యుని కుమారుడైన ధృతరాష్ట్రుడు; 
అతనిన్‌= యుయుత్సుడిని; తిగిచికొని= దగ్గరకు తీసికొని; అక్కునన్‌+చేర్చికొనియెన్‌= రొమ్ముమీద చేర్చుకున్నాడు 
(కౌగిలించుకొన్నాడు); తద్‌+అనంతంబ= ఆ తరువాత; ఆ+ధరణీవిభుండు= ఆ రాజు; ధర్మపు[త్ర= ధర్మరాజు; (ప్రభృతులు 
+అగు= మొదలైన; ఆ+ఏవురన్‌+ఉద్దేశించి= ఆ ఐదుగురిని చూచి (పాండవులవైపు తిరిగి); మీరు= మీరు ఐదుగురు; 
గాంధారిన్‌+కనుండు+అని= గాంధారిని చూడండి అని; పంచినన్‌= పంపగా; ఆ+పాండవేయులు= ఆ కుంతీకుమారులు; 
పద్మనాభ పురస్సరంబుగాన్‌= కృష్ణుడు ముందు నడుస్తుండగా; చని= వెళ్ళి; వినయంబునన్‌= వినయంతో; వినతులు+ఐనన్‌= 
నమస్కరించగా; ఆ+దేవీ= ఆ గాంధారి; దీవింపన్‌+ఒల్లక= దీవించటానికి ఇష్టపడక; ఉల్లంబు= హృదయం; నిజ తనూజుల= 
తన కుమారుల; మరణంబునకున్‌= చావుకు; తాపంబున్‌+ఒల్లక= దీవించటానికి ఇష్టపడక; ఉల్లంబు= హృదయం; నిజ 
తనూజుల= తన కుమారుల; మరణంబునకున్‌= చావుకు; తాపంబున్‌+ఒందన్‌= మండిపడుతుండగా; శాపంబు+ఇచ్చునది+ 
ఐ= శాపం ఇవ్వటానికి; అజాతశత్రున్‌+ఉద్దేశించిన= ఆ ధర్మరాజువైపు చూడగా (తిరుగగా); ఆ తెజంగున్‌= ఆ వైనాన్ని; 
సకలప్రాణి చిత్త వృత్తంబులున్‌= అన్ని ప్రాణుల మనసులతో జరిగే పనులను; తన= తనయొక్క; దివ్యబోధంబునన్‌= 
దివ్యజ్ఞానంలో; తేటపడన్‌= స్పష్టంగా; కనియెడువా(డును= చూచేవాడూ; మనోజవుండును= మహావేగం కలగినవాడూ; సర్వలోక= 
లోకాలన్నిటిచేతనూ; సంపూజ్యుండును= మిక్కిలిగా గౌరవింపబడేవాడూ; అగు= అయిన; సత్యవతీసూనుండు= సత్యవతి 
కొడుకైన వ్యాసమహర్షి ఎటీంగి= గుర్తించి; తద్‌+క్షణంబు+అ= వెంటనే; సన్నిహితుండు+ఐ= (ప్రత్యక్షమై; అఖిల జనంబులు= 
అక్కడున్న వారందరూ; అభివందనంబు= నమస్కారాలు; చేయన్‌= చేస్తుండగా; కైకొనుచున్‌= స్వీకరిస్తూ; ఆ+కోడలిన్‌+చేరి= 
కోడలైన గాంధారిని సమీపించి; ఓహో!= ఓ గాంధారీ!; శపింపకు(ము)= శాపం పెట్టవద్దు; శమింపుము+అని+పలికి= శాంతించుము 
అని చెప్పి; మణియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అపుడు కృష్ణుడు భీమార్జున నకుల సహదేవులను ధృతరాష్ట్రుడి దగ్గర 
నిలబెట్టాడు. వరుసగా అందరినీ ఆ రాజు కౌగిలించుకొని దీవించాడు. ఆశ్రయించినవారిని కాపాడే ఆ కృష్ణుడు 
చివరగా యుయుత్సుడిని ధృతరాష్ట్రుడి వద్దకు పంపాడు. (యుయుత్సుడు చైశ్యకన్యకు ధృతరాష్ట్రుడికి జని శ్రంచినవాడు 
- ధార్తరాష్టుడై.) అతడిని చూడగానే కుమారుడు లభించాడని ఎంతో ఆనందం పొంది ఆ రాజు యుయుత్తుడిని 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


దగ్గర చేర్చుకొని కౌగిలించుకొన్నాడు. ఆ తరువాత మహారాజు పాండవుల వైపు తిరిగి “మీరు గాంధారీదేవిని 
చూడండి” అని అన్నాడు. ఆ కుంతీకుమారులు పెదతం(డ్రిగారి అనుజ్ఞ మేరకు శ్రీకృష్ణుడు ముందు నడుస్తుండగా 
వెళ్ళి గాంధారికి వినయంతో నమస్కరించారు. అపుడు ఆమె ఆశీర్వదించటానికి ఇష్టపడక తన హృదయం 
మరణించిన కుమారులను గురించిన శోకంతో మండిపడుతుండగా శాపం ఇవ్వటానికి ధర్మరాజువైపు తిరిగింది. 
ప్రాణులందరి చిత్తాలలోనూ ఏ వికారాలు ఏర్పడుతాయో ఎట్లా ప్రవర్తిస్తారో తన దివ్యజ్ఞానంతో స్పష్టంగా 
చూడగలిగినవాడు, వ్యాసమహర్షి అక్కడ (ప్రత్యక్షమయ్యాడు. మనోవేగం ఉన్నవాడు. అన్ని లోకాలలోనూ మిక్కిలిగా 
గారవించబడేవాడు; అట్లాంటి వ్యాసమహర్షి అక్కడ ప్రత్యక్షం కాగానే జనులందరూ ఆయనకు నమస్కరించారు. 
వారిని ఆశీర్వదిస్తూ మహర్షి కోడలైన గాంధారివద్దకు చేరి 'ఓ గాంధారీ! శపించవద్దు. శాంతించుము' అని అంటూ 
ఇంకా ఇట్లా చెప్పాడు. 


విశేషం: భీముడిని కౌగిలించుకొనే సమయంలో శ్రీకృష్ణుడు అడ్డుపడ్డాడు. ఇనుపబొమ్మను పంపించి భీముడిని కాపాడాడు. 
ఇప్పుడు గాంధారి శాపం ఇవ్వకుండా వ్యాసమహర్షి కాపాడుతున్నాడు. గాంధారి పరమపతి[వ్రత. భర్తకొరకు కన్నులు మూసికొని 
అంధవ్రతదీక్ష చేయటమే ఆమె తపస్సు. అందుచేత మహర్షి కాపాడాడు. 'దైవం' అనుకూలమైనపుడే 'మనిషి విజయం 
పొందగలడనటానికి ఇట్టాంటి సంఘటనలే నిరూపణం. 


ధర్మజుని శపింప( బూనిన గాంధారిని వ్యాసు(డూరార్చుట (సం. 11-13-6) 


(ఈక 


“పాండవేయాగ్రజుపై నల్మమానుము । రాజసంబేల? యీ రాజు ధర్మ 
పరుండు నీ వించుక పాటించి వినవమ్మ । చెప్పెద( గౌరవశ్రేష్టు. డనికి( 
జనుచుండి 'తల్లి! దీవన యిమ్ము జయముగా । నొకని పలికిన నా కుమారు 
తోడ నీ పేర్మికి నీడుగాం గొడుక! యె । క్కడనుండు ధర్మ మక్కడకు జయము 


తే. సేరు ననవె? భూరి ఘఫోర యుద్దంబున । గెలుపుగొనిరి గాన తలంప ధర్మ 
పరుల కాగవలయు. బాండుతనూజు ల । సూయ లేని బుద్ది. జూడు మెట్లు. 151 


ప్రతిపదార్థం: పాండవేయ+అ(గ్రజపైన్‌= కుంతీకుమారులలో పెద్దవాడైన ధర్మరాజుపైన; అల్కమానుము= కోపం విడిచిపెట్టు; 
రాజసంబు+ఏల?= ఈ రజోగుణం ఎందుకు?; ఈ రాజు= ఈ ధర్మరాజు; ధర్మపరుండు= ధర్మదీక్ష కలిగినవాడు; నీవు= 
అంచేత నువ్వు; ఇంచుక= కొంచెం; పాటించి= (శ్రద్దతో; వినవమ్మ!= వినుతల్లీ!; చెప్పెదన్‌= ఎందుకు క్షమించాలో చెబుతాను; 
కౌరవశ్రేష్టుండు= దుర్యోధనుడు; అనికిన్‌+చనుచుండి= యుద్దానికి వెళ్తున్నపుడు; తల్లి!= ఓ అమ్మా!; నాకున్‌= నాకు; 
జయము+కాన్‌= జయం కలిగేలా; దీవన= ఆశీస్సు; ఇమ్ము= ఈ; అని; పలికినన్‌= కోరగా; ఆ కుమారుతోడన్‌= అతనితో; 
నీ పేర్మికిన్‌= నీ ప్రేమకు; ఈడుగాన్‌= సాటిగా (ప్రేమను అటుంచి); కొడుకు= కుమారా!; ధర్మము= ధర్మం; ఎక్కడన్‌+ఉండున్‌= 
ఎక్కడ ఉంటుందో; అక్కడకున్‌= అక్కడికి; జయము= జయం; చేరును+అనవె?= చేరుతుంది” అని చెప్పలేదూ!; భూరి= 
మహా; ఘోర యుద్దంబునన్‌= భయంకర యుద్దంలో; గెలుపున్‌+కొనిరి= విజయం పొందారు; కానన్‌= కాబట్టి; తలంపన్‌= 
బాగా ఆలోచిస్తే; ధర్మపరులన్‌= ధర్మదీక్షితులైన; పాండుతనూజులకున్‌= పాండుకుమారులను; ఆంగవలయున్‌= సైపవలయును 
(కరుణించాలి); ఎట్టున్‌= ఎలా అయినా (అన్ని విధాలా!); అసూయలేని; బుద్దిన్‌= బుద్దితో; చూడుము= చూడు (నీకే 


తెలుస్తుంది). 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 597 


తాత్సర్యం: 'తల్లీ! ధర్మరాజుమీద కోపం విడిచిపెట్టుము. ఈ రజోగుణం ఇంకా నీ కెందుకు? ఈ ధర్మరాజు 
ధర్మదీక్ష కలవాడు. అందుచేత నీవు నేను చెప్పబోయే మాటలను శ్రద్ధతో వినుము. నీ కుమారుడు దుర్యోధనుడు 
యుద్దభూమికి వెళ్ళబోతూ 'నాకు విజయం సిద్దించేటట్లు ఆశీర్వదించుము' అని అడిగినప్పుడు నీ పుత్రాభిమానాన్ని 
అటుంచి 'నాయనా! ధర్మ మెక్కడో జయ మక్కడిచే చేరుతుం'దని చెప్పావు కదా! మహాఘోరమైన యుద్దంలో వీళ్ళు 
గెలిచి బైటపడ్డారు. అందుచేత బాగా ఆలోచించి ధర్మదీక్షతో పోరాడి గెలిచిన పాండవులను సహించుము. ఆశయ 
మిమ్ము. ఏ విధంగా నైనా అన్యాయం లేని బుద్దితో ఆలోచించుము. నీకే అర్థమవుతుంది. 


విశేషం: 'యతో ధర్మ స్తతోజయః' అని (ప్రాచీన భారతీయుల విశ్వాసం. 


గాంధారికూడా ఇదే మాటనే అన్నది. కుమారులు ధర్మపక్షాన లేరన్న వివేకం ఆమెకు ఉన్నదని ఈ మాటలు 


తెలుపుతాయి. 


రజోగుణం” - సత్త రజస్తమోగుణాలని మూడు చెప్పబడ్డాయి. భగవద్గీతలో ఈ మూడింటి లక్షణాలు చెప్పబడ్డాయి. 
'నేను అనే భావన, నాది, నాకు - అన్న కోరిక, రజోగుణ సంబంధులు. నేనే, నాకే - అన్నవి తమోగుణ సంబంధులు. ఈ 
రెండూలేని స్థితి సత్త్యస్థితి. యోగులు మాత్రమే ఈ స్థితిని అందుకొంటారు. భగవంతుడికి ఈ ముడు గుణాలూ లేవు. 
కాబట్టే ఆత్మ స్వరూపుడని పిలుస్తారు. 


'తనకుమారులు చనిపోయారు. పాండవులు చంపివేశారు' అన్న భావనతోనే గాంధారీదేవి కుమిలిపోతున్నది. ఇదే 
రజోభావన. దానిని విడిచిపెట్టుమని వ్యాసుడి బోధ. 


మేదినీవృత్తము: 
విను మిటులేటికిం జనిన వృత్త మూ. ది యల్లన్‌ । జనము నుతించు నీదు గురుసారధీరబుద్దిన్‌ 
నిను నతిశాంతచిత్తయని నిక్క మేను గందున్‌ । మనమున నట్టి నీ కగునె? మత్సరంబు వత్సా! 152 


ప్రతిపదార్థం: వత్స!= ఓ బిడ్డా! (ఓ అమ్మాయీ!); వినుము= నేను చెప్పేది బాగా వినుము; ఇటులు= ఈ విధంగా; చనిన= 
జరిగిపోయిన; వృత్తము= కథను; ఊంది= పట్టుకొని; అల్లన్‌= కోపగించుకొనటం; ఏటికిన్‌?= ఎందుకు?; జనము= లోకం; 
నీదు= నీ యొక్క; గురు= గొప్పదైన; సారధీరబుద్దిన్‌= జ్ఞానంతో; ధైర్యంతో కూడిన బుద్దిని; నుతించున్‌= (ప్రశంసిస్తుంది; 
నిక్కము= నిజంగా; నినున్‌= నిన్ను; అతిశాంత చిత్త+అని= అతి (ప్రశాంతమైన మనస్సు కలిగినదానివని; ఏనున్‌+కందున్‌= 
నేను అనుకొంటాను; ఇట్టి నీకున్‌= ఇలాంటి నీకు; మనమునన్‌= మనస్సులో; మత్సరంబు= అసూయ; అగునె?= పుట్టవచ్చునా? 
(సమంజసంకాదని భావం). 


తాత్సర్యం: అమ్మా! ఏనాడో జరిగిన కథలను పట్టుకొని ఇప్పుడు కోపగించుకొనటం వలన లాభం ఏముంటుంది? 
నీవు విచక్షణతో కూడిన జ్ఞానం కలిగిన దానివని, ధైర్యవంతురాలివని లోకం మెచ్చుకొనటం ఉన్నది. నేను ఎప్పుడూ 
నిన్ను ప్రశాంతమైన మనస్సు కలిగిన ఇల్లాలుగానే చూచాను. అట్లాంటి నీ మనస్సులో అసూయ పుట్టటమా! అది 
సమంజసంగా కనిపించటం లేదు. 


విశేషం: మేదినీవృత్తంలో (ప్రతిపాదానికీ న, జ, భ, జ, ర, గ - అనే గణాలుంటాయి. 1-11 అక్షరాలకు ప్రాసమైత్రి. 
ప్రాసనియమం ఉన్నది. 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ధర్మంబు పరిగ్రహించి నీ కొడుకులగు పాండవులదెస రోషంబు నిగ్రహెంపు' మనిన గంధవతీనందనునకు 
గాంధారరాజనందన యిట్లనియె. 153 
ప్రతిపదార్థం: ధర్మంబు= (నీవు) మాతృధర్మాన్ని; పరిగ్రహించి= అవలంబించి; నీ కొడుకులు+అగు= నీ కుమారులైన; 
పాండవుల దెసన్‌= పాండవుల విషయంలో; రోషంబు= కోపాన్ని; నిగ్రహింపుము+అనినన్‌= అణచుకో అని చెప్పగా; గంధవతీ 
నందనునకున్‌= యోజనగంధి కొడుకు - వ్యాస మహర్షికి; గాంధారరాజనందన= గాంధార రాజకుమార్తె (గాంధారి); 
ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నది. 
తాత్సర్యం: నీవు ఇప్పుడైనా మాతృధర్మాన్ని అవలంబించి నీ కుమారులైన పాండవుల పైన ఉన్న రోషాన్ని పోగొట్టుకొమ్ము' 
అని చెప్పాడు. అప్పుడు వ్యాసుడితో గాంధారి ఇట్టా అన్నది. 


సీ, “ఏ నసూయాగ్రస్తం గాను వీరల6 జెడం। దలంతునె? యెట్టు లుమ్మలికం జేసి 
కలంగితి. గాక యిక్కౌంతేయ వర్గంబు । గొంతికెట్లట్ల నాకును భరింప 
వలదె? దుర్యోధను తులువతనంబున । శకునియు. గర్జదుశ్మాసనులును 
దుష్టాత్ము లగుటను ద్రుంగె. గౌరవకుల | మడరి పాండవులు గయ్యంబుపాడి€ 


ఆ. జంపి రందటి నది మది నొంప(జాల । దచ్యుతు(డు సూడ గురుపతి ననిలసుతుండు 
దగునె గదపోర నాభికి దిగువ నొంచి | చంప? నత్తెటి( గుల్లంబు నొంపకున్నె? 154 


ప్రతిపదార్థం: ఏను= నేను; అసూయాగ్రస్తన్‌= అసూయతో నిండిన దాన్ని; కాను= కానేకాను; వీరలన్‌= పాండవులను; 
చెడన్‌+తలంతునె?= నశించాలని అనుకొంటానా?; ఎట్టులు= ఎట్లాగో; ఉమ్మలికన్‌+చేసి= దుఃఖాతిశయంచేత; కల.గితిన్‌+కాక= 
కోపగించుకొన్నాను తప్ప; ఈ+కౌంతేయవర్గంబు= -ఈ కుంతి కుమారులు (పాండవులు); గొంతికిన్‌+*ఎట్టు+అట్టు= కుంతికి 
ఎట్టాగో అట్లాగే; నాకును= నేనూ; భరింపవలదె?= భరించవద్దూ?; దుర్యోధను= దుర్యోధనుడి; తులువతనంబునన్‌= 
తుంటరితనంచేత; శకునియున్‌= శకునీ; కర్ష దుశ్ళాసనులును= కర్గుడూ, దుళ్ళాసనుడూ; దుష్టాత్మలగుటను= దుష్టాత్ములు 
కావటంవలన; కౌరవకులము= కురువంశం; (త్రుంగెన్‌= నాశనమయింది; అడరి= విజృంభించి; పాండవులు= పాండుకుమారులు; 
కయ్యంబుపాడిన్‌= యుద్దకర్మ ప్రకారంగా; అందజన్‌= అందరినీ; చంపిరి= చంపారు; అది= అట్లా చంపటం; మదిన్‌= నా 
మనసును; నొంపన్‌+చాలదు= బాధపెట్టలేదు (బాధ కలిగింపజాలదు); అచ్యుతు(డు+చూడన్‌= శ్రీకృష్ణుడు చూస్తూండగా; 
కురువతిన్‌= దుర్యోధనుడిని; అనిల నుతుండు= వాయునందనుడైన భీముడు; గదపోరన్‌= గదాయుద్దంలో; 
నాభికిన్‌+దిగువన్‌+నొంచి= నాభికి దిగువ కొట్టి; చంపన్‌+తగునె?= చంపవచ్చునా?; ఆ+తెజంగు= ఆ పని; ఉల్లంబున్‌= 
హృదయాన్ని; నొంపక+ఉన్నె?= బాధ పెట్టకుండా ఉంటుందా? 

తాత్పర్యం: 'మహర్షీ! నేను అసూయ కలిగిన దానను కాను.పాండవులు నశించాలని నేను కోరుకొంటానా? ఎట్లాగో 
దుఃఖం అధికం కావటం వలన కోపగించుకొన్నాను. అంతే! ఈ పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే కదా! 
వీరి బాధ్యత ఆమె కెంతో నాకూ అంతే. దుర్యోధనుడి తుంటరితనంచేత, శకునికర్షదుశ్ళాసనుల దుర్మార్గంచేత 
కౌరవకులం నాశనమయిపోయింది. యుద్దంలో విజృంభించి యుద్దధర్మాన్ని బట్టి ఈ పాండవులు అందరినీ 
చంపారు. దీనివలన నా మనసుకు ఏమీ బాధ కలుగలేదు. శ్రీకృష్ణుడు చూస్తుండగా భీముడు గదాయుద్దంలో 
దుర్యోధనుడిని బొడ్డుకు (క్రింది భాగంలో గదతో మోది చంపటం న్యాయంగా ఉన్నదా? ఆ పని ఈ మాతృహృదయాన్ని 
బాధించకుండా ఉంటుందా? (మీరే చెప్పండి). 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము 


599 
క. విడుతురె శూరులు రణమున. । బడునట్టి యవస్ట తమకు బాటిల్లిననుం 
బుడమి సమస్తజనంబులు । నడపెడు తెటి( గలుక తప్పనకు రాకున్న?” 155 


ప్రతిపదార్థం: శూరులు= పరాక్రమవంతులు; రణమునన్‌= యుద్దంలో; పడునట్టి= (తాము) చనిపోయే; అవస్థ= పరిస్థితి; 
తమకున్‌; పాటిల్లిననున్‌= కలిగినా కూడా; పుడమిన్‌= భూమిలో; సమస్త జనంబులు= జనులందరూ; నడపెడు తెటంగు= 
అనుసరించే పద్దతిని (నియమాలను); విడుతురె?= విడిచిపెడతారా?; తప్పునకున్‌= ఎవరైనా ఈ నియమాలు తప్పితే; 


అలుక= కోపం; రాక+ఉన్న?= రాకుండా ఉంటుందా? 


తాత్పర్యం: పరా(క్రమవంతులైన వాళ్ళు యుద్దంలో చివరికి తాము చనిపోయే పరిస్థితి ఎదురైనా జనులంతా (ఏ 
నియమాలను పాటించి యుద్దంచేస్తారో దాన్నే అనుసరిస్తారు. నియమాన్ని ఉల్లంఘించరు. ఎవరైనా అట్టా ఉల్లంఘిస్తే 
చూచిన వారికి కోపం రాకుండా ఉంటుందా? 


విశేషం: ప్రాచీన భారతీయ సమాజంలో నియమానికి (కట్టుబాటు) ఎంత విలువ ఉండేదో ఈ పద్యం సూచిస్తుంది. అట్లా 
నియమాన్ని తప్పినప్పుడు ఎవరైనా తప్పుపట్టే అవకాశం ఉండేదని అర్థం. 

వ. అనిన భీముండు భీతికంపితుండగుచు గాంధారికి వినతుండై వినయంబున నిట్లనియె. 156 
ప్రతిపదార్థం: అనినన్‌= గాంధారి ఇలా అనగా; భీముడు; భీతి= భయంతో; కంపితుండు+అగుచున్‌= కంపిస్తూ; గాంధారికి; 
వినతుండు+ఐ= నమస్కరించి; వినయంబునన్‌; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 

తాత్సర్యం: గాంధారి ఇట్టా అనగా భీముడు భయంతో గడగడ వణకిపోతూ పెద్దతల్లికి నమస్కరించి ఇట్లా 
అన్నాడు. 


భీము(డు గాంధారికి. గోపోపశమనంబుగా నుత్తరంబు లిచ్చుట (సం. 11-14-1) 


(ఈక 


“తలపోసి చూడంగ ధర్మమయ్యె నధర్మ । మయ్యెనేం బ్రాణభయంబు కతన 
నట్లు సేసితి( గృపయార సైరింపుము । నీదు పుత్రుండు లావు నేర్పు. గలండు 
గావున నమ్మెయిగాని యోర్వంగ రా | దదియట్టులుండె ధర్మాత్మజునకు( 
బాడితో వచ్చెనే పరిభవం బతనిచే? । ద్రౌపది యేకవస్తయు రజ స్వ 


ఆ. లయును గాదె? యపుడు దయమాలి కొలువున । కీడ్డి తేరంబంచి యేమి యనియె 
నతడు వినవె! యూరు లప్పుణ్యకాంతకు( । జూపు టెటు(గవే విశుద్దచరిత! 157 


ప్రతిపదార్థం: విశుద్దచరిత!= పరమపవిత్రమైన చరిత్ర కలిగిన గాంధారీదేవీ! తలపోసి చూడంగన్‌= బాగా ఆలోచిస్తే; 
ధర్మము+అయ్యెన్‌= ధర్మం అయిందో; అధర్మము+అయ్యెన్‌= అధర్మమే అయిందో!; ప్రాణభయంబుకతనన్‌= ప్రాణభయంతో; 
నేను+అట్టు+చేసితిన్‌= నేను అట్లా చేశాను (తొడలపైన కొట్టటం); కృప+ఆరన్‌= కృప నిండగా (నిండు కృపతో); సైరింపుము= 
క్షమించుము; నీదుపుత్రుడు= నీ కుమారుడు; లావు= బలం; నేర్పున్‌= చాకచక్యం; కల(డు= కలిగినవాడు; కావునన్‌= 
అందువలన; ఆ+మెయిన్‌+కాని= అలా తప్ప; ఓర్వంగన్‌+రాదు= ఓడించటం సాధ్యంకాదు; అది+అట్టులు+ఉండెన్‌= అది 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్లా జరిగినది; (మరి); ధర్మాత్మజునకున్‌= ధర్మరాజుకు; అతనిచేన్‌= ఆ దుర్యోధనునిచేత; పరిభవంబు= అవమానం; 
పాడితోవచ్చెనే?= న్యాయపద్దతిలో జరిగినదా?; అపుడు= ఆ జూదం సమయంలో; (ద్రౌపది= పాండువుల పత్ని, నీ కోడలు 
అయిన (ద్రౌపది; ఏకవ(స్రయున్‌= ఒకే చీర ధరించినది; రసజ్వలయున్‌= ముట్టుతో ఉన్నది; కాదె?= కాదా?; దయమాలి= 
కనికరంలేకుండా; కొలువునకున్‌= రాజసభలోకి; ఈడ్చి= ఈడ్చుకొని; తేరన్‌+పంచి= తీసుకురమ్మని పంపి (పిలిపించి); 
అతండు= ఆ దుర్యోధనుడు; ఏమి+అనియెన్‌= ఏమన్నాడో; వినవె!= నీవు విన్నావుగదా!; ఆ+పుణ్యకాంతకున్‌= రాజసూయ 
యజ్ఞంలో పవిత్రురాలైన ఆ పుణ్యగస్తీకి; ఊరులు= తన తొడలు; చూపుట= చూపించి కూర్చోమనటం; ఎయుంగవే= నీకు 
తెలియదా! 


తాత్సర్యం: 'పరమపవి(త్ర చరిత్ర కలిగిన గాంధారీదేవీ! బాగా ఆలోచించిచూస్తే నేను చేసింది ధర్మమో అధర్మమో! 
ప్రాణభీతితో అట్టా చేశాను. నిడుదయతో మమ్మల్ని క్షమించుము. నీ కుమారుడు బలవంతుడు, చాకచక్యమున్నవాడు. 
అట్టాంటివాడిని అట్టా తప్ప ఓడించటం సాధ్యంకాదు. అందుచేత అట్లా చేయాల్సి వచ్చింది. అది అట్లా ఉంచుదాము. 
మరి ధర్మరాజుకు సభలో జరిగిన అవమానం న్యాయపద్దతిలో జరిగిందా? ఆ సమయంలో [ద్రౌపది ఏకవ(స్తంతో 
రజస్వలగా ఉన్నది కదా? ఏ మాత్రం దయలేకుండా నిండుకొలువులోకి ఈడ్పించుకొని వచ్చి దుర్యోధనుడు ఏమేమి 
అన్నాడో నీవు విన్నావు కదా! ఆ పవిత్రురాలికి తన తొడలు చూపించి కూర్పొనుమనటం నీవు ఎరుదుగువు కదా! 


వ. _ తత్కాలోద్దీపితంబైన కోపంబున నెసంగు మనస్సంతాపంబు దాల్మి దహించిన దదూరుభంగంబు గదా 
దండంబున6 జేయంగలవాండనని యప్పేరోలగంబున. బ్రతిన వట్టితి నుత్తమ క్షత్ర ధర్మజ్ఞులు ప్రతిజ్ఞాహాని 
నిందింతురు గాన పూనిక నెఅపితి విను మా సభలో నప్పుడ తొడలు పొడిసేసి యతనిం దెగ జూడ 
దగియుండ నజాతశత్రునాజ్ఞ మిగులరామించేసి యమ్మహాత్ము చేసిన సమయంబు దప్పింపక యవ్విధంబున 
విపినంబున కరిగి యనేకదుఃఖంబులంబడి మగిడి యజ్ఞనపతి సంధిగోరి శౌరిం గౌరవసభకుం 
బుత్తెంచుటకుం దగుమాటలాడు నవసరంబున నేనును. 158 


ప్రతిపదార్థం: తద్‌+కాల= ఆ కాలంలో; ఉద్దీపితంబు+ఐన= (ప్రకాశించిన; కోపంబునన్‌= కోపంతో; ఎసంగు= విజృంభించిన; 
మనస్‌+సంతాపంబు= మనసులోని పరితాపం; తాల్మిన్‌= ఓర్పును; దహించినన్‌= కాల్చివేయగా; తద్‌+ఊరుభంగంబు= 
అతడి తొడలను విరగగొట్టటం; గదాదండంబునన్‌= (నా) గదా దండంతో; చేయన్‌+కలవా(డను+అని= చేయబోతానని; 
ఆ+పేరోలగంబునన్‌= ఆ నిండు సభలో; ప్రతిన+పట్టితిన్‌= ప్రతిజ్ఞ చేశాను; ఉత్తమ క్షత్ర ధర్మజ్ఞులు= ఉత్తమ క్షత్రియ ధర్మం 
తెలిసినవారు; (ప్రతిజ్ఞాహానిన్‌= (ప్రతిన నెరవేర్చుకోలేకపోవటాన్ని; నిందింతురు+కానన్‌= నిందిస్తారు కాబట్టి; పూనిక= నా 
పట్టుదలను; నెజపితిన్‌= సాధించాను; వినుము= ఇంకా వినుము; ఆ సభలోన్‌= ఆ సభలోనే; అప్పుడు+అ= అప్పుడే; 
తొడలు= (నీ కుమారుని) తొడలు; పొడి+చేసి= నుగ్గుచేసి; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; తెగన్‌+చూడన్‌+తగి+ఉండన్‌= 
చంపివేయటం బాగుండగా; అజాతశత్రు+ఆజ్ఞ= ధర్మరాజు ఆనతి; మిగులరామిన్‌+చేసి= మీరకూడదు కాబట్టి; ఆ+మహాత్ము 
చేసిన= ఆ మహ్మాత్ముడు చేసిన; సమయంబున్‌+తప్పింపక= నియమం; తప్పించకుండా; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; 
విపినంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి; అనేక= చాలా విధాల; దుఃఖములన్‌+పడి= దుఃఖాలకు లోనై; మగిడి= మళ్ళీ; 
ఆ+జనపతి= ఆ ధర్మరాజు; సంధిన్‌+కోరి= సంధిని అభిలషించి; శౌరిన్‌= శ్రీకృష్ణుడిని; కౌరవసభకున్‌= కౌరవుల సభకు; 
పుత్తెంచుటకున్‌= పంపటానికి; తగుమాటలు+ఆడు+అవసరంబునన్‌= తగిన మాటలు మాట్లాడుతున్న సమయంలో; నేనును= 
నేను కూడా. 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 601 


తాత్సర్యం: ఆ కాలంలో అప్పటికప్పుడు పుట్టిన కోపంతో పరితాపం అధికమై మనసును దహించివేస్తుండగా అతడి 
తొడలను నా గదాదండంతో విరుగగొట్టుతానని ఆ నిండు సభలో ప్రతిజ్ఞ చేశాను. ఉత్తమక్షత్రియధర్మం తెలిసినవారు 
ప్రతినను నెరవేర్చలేకపోవటం తప్పుగా భావిస్తారు. కాబట్టి నా పట్టుదలను నెరవేర్చుకొన్నాను. ఇంకా ఒక విషయం 
వినుము. ఆ సభలోనే అప్పుడే ఆ దుర్యోధనుడి తొడలు నుగ్గునుగ్గుచేసి చంపివేస్తే బాగుండేది. కాని, ధర్మరాజుమాట 
మీరటానికి వీలులేదు. కాబట్టి ఆ మహాత్ముడు పెట్టిన నియమాలను తప్పించకుండా అడవికి వెళ్ళి, పడరాని దుః 
ఖాలు అనుభవించాము. చివరకు మళ్ళీ ధర్మరాజు సంధి జరిగితేనే మంచిదని శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి పంపించే 
సమయంలో నేను కూడా (ఇట్లా అన్నాను). 


తే. “అన్నదమ్ములమై యుండియకట! మనల । నొరులు దల లెత్తి చూడ నొండొరుల తోడ 
బెనంగ నేటికి? నీ నేల పెద్దవారి । బుద్ది విని పంచికుడుచుట పోలదొక్కొ? 159 


ప్రతిపదార్థం: అన్న+తమ్ములము+ఐ+ఉండి= అన్నదమ్ములై ఉండి కూడా; అకట!= అయ్యో! (ఈ విధంగా); మనలన్‌= 
మనలను; ఒరులు= ఇతరులు; తలలు+ఎత్తి+చూడన్‌= తప్పుపట్టటానికై తలలు పైకెత్తి చూచేలా; ఒండు+ఒరుల తోడన్‌= 
ఒకరు మరొకరితో; పెనంగన్‌+ఏటికిన్‌?= పోరాడటం ఎందుకు?; ఈ నేలన్‌= ఈ భూమిని; పెద్దవారి బుద్దివిని= పెద్దల 
మాటవిని; పంచి= పంచుకొని; కుడుచుట= అనుభవించటం; పోలదు+ఒక్కొ?= సరిపోదా?. 


తాత్సర్యం: 'మనం అన్నదమ్ములమై ఉండి కూడా ఈ విధంగా ఇతరులు మనలను తప్పుపట్టటానికి ఏలుకలిపిస్తూ 
(తలలు పైకెత్తి చూస్తూండగా) ఒకరితో మరొకరు యుద్దం చేయటం ఎందుకు? పెద్దలు చెప్పినట్టుగా ఈ భూమిని 
పంచుకొని ఎవరి భాగం వారు అనుభవిస్తే సరిపోదా?” 


వ. అని నీ కొడుకునకుం జెప్పించితి దానను శాంతిం బొందక యద్దురాచారుండు చలంబున వైరంబు. బెనిచె 
నట్లగుట నవశ్యంబును ధర్మరాజునకు రాజ్యంబు సేకొనుటయు నాకుంబ్రతిజ్ఞ దీర్దటయుం గర్తవ్యంబులయ్యెం 
కావున నేమిభంగినైనం బగదీర్పవలసె నీవును సువిచార వింతయు విచారింపు' మనవుడు నద్దేవి యతని 
కిట్లనియె. 160 


ప్రతిపదార్థం: అని= అని; నీ కొడుకునన్‌= నీ కుమారుడైన దుర్యోధనుడికి; చెప్పి పుత్తెంచితిన్‌= చెప్పి పంపాను; దానను= 
దానిచేతకూడా; శాంతిన్‌+పొందక= శాంతించక; ఆ+దుర్‌+ఆచారుండు= ఆ దుర్మార్గుడు; చలంబునన్‌= కసితో; వైరంబున్‌+ 
పెనిచెన్‌= శత్రుత్వాన్ని పెంచుకొన్నాడు; అట్టు+అగుటన్‌= అట్లా చేయటంవలన; అవశ్యంబును= తప్పని సరిగా; ధర్మరాజునకున్‌= 
ధర్మరాజుకు; రాజ్యంబు+చేకొనుటయున్‌= రాజ్యాన్ని (గ్రహించటం; నాకున్‌; ప్రతిజ్ఞణతీర్చుటయున్‌= చేసిన (ప్రతినలను 
నిర్వహించటం; కర్తవ్యంబులు+అయ్యెన్‌= చేయదగ్గపనులు అయ్యాయి; కావునన్‌= అందుచేత; ఏమిభంగిన్‌+ఐనన్‌= ఏదో ఒక 
పద్దతిని అవలంబించి; పగతీర్చన్‌+వలసెన్‌= పగను తీర్చుకోవలసి వచ్చింది. నీవును= నీవుకూడా; సువిచారవు= మంచి 
చెడులను తెలిసిన విచక్షణ ఉన్నదానిని; ఇంతయున్‌= దీన్నంతా; విచారింపుము= ఆలోచించుము; అనవుడున్‌= అని 
భీముడనగా; ఆ+దేవి= గాంధారీదేవి; అతనికిన్‌= భీముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని నీ కుమారుడికి చెప్పి పంపాను. దానితో శాంతించక ఆ దుర్మార్గుడు కసితో వైరం పెంచుకొన్నాడు. 
దానివలన ధర్మరాజు రాజ్యాన్ని (గ్రహించటం, నేను నా ప్రతిజ్ఞలు తీర్చటం తప్పనిసరి అయింది. అందుచేత ఏదో 
ఒక విధంగా మా పగ తీర్చుకొనవలసి వచ్చింది. నీవు కూడా మంచి చెడులు తెలిసిన దానివి. విచక్షణ ఉన్నదానివి. 
ఇదంతా బాగా ఆలోచించుము అని భీము డనగా గాంధారి అతడితో ఇట్లా అన్నది. 


క. “ఆ చావు సావ( దగు న । న్నీచునకున్‌ వానివలన నిక్కం బరయన్‌ 
నీ చెప్పినయన్నియు(గల । వా చెయ్రియు. దగవ నీకు? నదియట్లుండెన్‌. 161 


ప్రతిపదార్థం: ఆ+నీచునకున్‌= ఆ నీచుడికి; ఆ చావు= ఆ విధంగా చావటం; తగున్‌= తగిందే; నిక్కంబు+అరయన్‌= నిజం 
ఆలోచిస్తే; వానివలనన్‌= వాడిలో; నీ చెప్పిన+అన్నియున్‌+కలవు= నీవు చెప్పిన దుర్గుణాలు అన్నీ ఉన్నాయి; (కాని) నీకున్‌= 
నీకు; ఆ చెయ్దియున్‌= ఆ పని; తగవ?= తగవే (న్యాయమే); అది= అది; అట్టుండెన్‌= అట్లా జరిగిపోయింది. 


తాత్సర్యం: 'ఆ నీచుడికి అట్లా చావటం బాగుంది. ఆలోచిస్తే నీవు చెప్పిన దుర్గుణాలు అన్నీ వాడిలో ఉన్నాయి. 
కాని, అట్టా తొడలు విరుగగొట్టటం నీకు మాత్రం తగిన పనే? ఏమో అది అట్లా జరిగిపోయింది. 


తే. వైరి నని జంపుదురుగాక వ్రచ్చి నెత్తు । రెత్తికొని క్రోలు క్రూరాత్ము లెచట నైన 

నెన్నదేనియుం గలిగిరే యీవు దక్క? । నది వృకోదర! వృకవిధ మసురభంగి.' 162 
ప్రతిపదార్థం: వృకోదర!= తోడేలువంటి పొట్ట కలిగిన ఓ భీమసేనా!; అనిన్‌= యుద్దంలో; వైరిన్‌= శత్రువును; చంపుదురు+కాక= 
చంపుతారు తప్ప; వ్రచ్చి= రొమ్ముబీల్చి; నెత్తురు+ఎత్తికొని= నెత్తురు తీసికొని; క్రోలు= (త్రాగేటువంటి; (క్రూరాత్ములు= 
(క్రూరులు; ఎచటనైనన్‌= ఎక్కడైనా; ఎన్నండేనియున్‌= ఎప్పుడైనా; కలిగిరే?= పుట్టారా?; నీవు+తక్కన్‌?= నీవు తప్ప?; అది= 
అట్లా తాగటం; వృకవిధము= తోడేలు చేసేపని; అసురభంగి= రాక్షసులు చేసే పని. 


తాత్పర్యం: వృకోదరా! యుద్దంలో శత్రువును చంపుతారు తప్ప రొమ్ము చీల్చి నెత్తురు తీసికొని త్రాగేటటువంటి 
క్రూరులు నీవు తప్ప ఇంక ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టారా? అట్లా త్రాగటం మనుషులు చేసే పనికాదు. తోడేలు 
అట్లా చేస్తుంది. రాక్షసులు అట్లా చేస్తారు”. 


విశేషం: 'వృకం' అంటే తోడేలు. తోడేలు జీర్ణాశయంలోనే 'వృకం' అనే భాగంవల్లనే ఆ పేరు వచ్చింది. అందుచేత ఎంత 
తిన్నా దానికి తృప్తి కాదన్న విశ్వాసం ఉన్నది. అందుచేత భీముడు వృకోదరుడని (ప్రసిద్ది చెందాడు. ఇక్కడ భీముడికి వృకోదర 
అనే సంబుద్ది సార్థకంగా 'ప్రయోగించబడింది. 


వ. అనవుడు ననిలపుత్రుండు సుబలరాజపుత్రి కిట్లనియె. 163 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని గాంధారి అనగా; అనిలపుత్రుడు= వాయునందనుడైన భీముడు; సుబలరాజ పుత్రికిన్‌= 
సుబలరాజు కుమార్తె అయిన గాంధారితో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: అని గాంధారి అనగా భీముడు ఆమెతో ఇట్టా చెప్పాడు. 


స్రీపర్వము - ప్రథమాశ్వాసము é03 


జలధరవృత్తము: 
ఆ సభలోని కట్లు ద్రుపదాత్మజం దా । గాసిగ నీడ్ది వల్వొలువంగా. గినుకం 
జేసిన బాసకై పెదవి జేర్షితి దు । శ్మాసను శోణితం బిది నిజం బరయన్‌. 164 
ప్రతిపదార్థం: ఆ సభలోనికిన్‌= ఆ ద్యూత సభలోనికి; అట్టు= ఆ విధంగా; (ద్రుపదాత్మజన్‌= ద్రౌపదిని; తాన్‌= తాను (ఆ 
దుశ్శాసనుడు); గాసిగన్‌= బాధించేలా; ఈడ్చి= ఈడ్చుకొనివచ్చి; వల్వ+ఒలువన్‌+కాన్‌= చీర విప్పగా; కినుకన్‌= కోపంతో; 
చేసిన= చేసినటువంటి; బాసకై= (ప్రతిజ్ఞను తీర్చుకోవటానికై; దుశ్చాసను శోణితంబు= దుళ్ళాసనుడి రక్తాన్ని; పెదవిన్‌+చేర్చితిన్‌= 
పెదవికి తాకించాను; అరయన్‌= బాగా చూస్తే; నిజంబు= నిజం; ఇది= ఇంతే. 


తాత్సర్యం: ఆ సభలోనికి అంత క్రూరంగా ఆమెను బాధపెడుతూ లాగుకొనివచ్చి చీర విప్పి అవమానించినందువలన 
కోపంతో చేసిన (ప్రతిజ్ఞ తీర్చటంకొరకు అట్టా దుశ్శాసనుడి రక్తాన్ని పెదవికి చేర్చాను (తాకించాను) తప్ప, త్రాగలేదు. 
నిజంగా నేను చేసినది ఇంతే. 


విశేషం: లాక్షణికులు దీనిని జలదవృత్తమని కూడ పిలుస్తారు. లక్షణానికి చూడండి (స్త్రీ. 1.148 
వ. అదియునుంగాక వినుమతని నేం బొదివినప్పుడు. 165 


ప్రతిపదార్థం: అదియునున్‌+కాక= అంతేకాకుండా; వినుము= మరో విషయం ఉన్నది వినుము; అతనిన్‌= ఆ దుళ్ళాసనుడిని; 
నేను; పొదివినప్తుడు= ఆ(క్రమించుకొన్నప్పుడు. 


తాత్సర్యం: అంతేకాదు మరో విషయం కూడా ఉన్నది వినుము. నేను యుద్దంలో దుళశ్ళాసనుడిని (క్రిందపడవేసి 
ఆ(క్రమించుకొన్నప్పుడు. 


క్రౌంచపదవృత్తము: 
కౌరవసేనావీరులు లావుం గడిమియు. జలమును గడంక యెలర్పన్‌ 
ధీరతసొంపుం గ్రూరతపెంపుం దెగువయు నెజపంగ దెరలక వీ(కన్‌ 
బోరన. ద్రోవంగా రభసం బేపును గలితనమును బొలుపు వహింపన్‌ 
వారు భయంబుం గూరుటకుం గావలసెను రుధిరము వదనము సేర్పన్‌. 166 


ప్రతిపదార్థం: కౌరవ సేనావీరులు= కురు సేనలోని వీరులు; లావున్‌= బలం; కడిమియున్‌= పరాక్రమం; చలమును= 
పట్టుదల; కడంక= పూనిక; ఎలర్పన్‌= అతిశయించగా; ధీరత సొంపున్‌= ధైర్య సమృద్ది; కూరతపెంపున్‌= అతిశయించిన 
క్రౌర్యం; తెగువయున్‌= సాహసం; నెజపంగన్‌= చూపించటానికి; తెరలక= మరలిపోకుండా; వీంకన్‌= పరాక్రమంతో; బోరనన్‌= 
వెంటనే; త్రోవంగాన్‌= నన్ను పట్టి తోసివేయగా; రభసంబు= వేగం; ఏపును= విజృంభణం, కలితనమును= పరాక్రమం; 
పొలుపు వహింపన్‌= అధికంకాగా; వారు= ఆ సైన్యం; భయంబున్‌= భయంతో; కూరుటకున్‌= మునగటానికి; రుధిరమున్‌= 
రక్తాన్ని; వదనము+చేర్చన్‌= నోటికి తాకించటం; కావలసెను= అవసరమయింది. 


తాత్సర్యం: ఆ కురుసేనలోని మహావీరులు బలపరాక్రమాలతో పట్టుదల వదలకుండా విజృంభించారు. ధైర్యసమృద్దితో, 
అతిశయించిన (క్రూరత్వంతో సాహసం చూపుతూ వెనుదిరుగకుండా మహాపరా(క్రమంతో నన్ను వెంటనే ప్రక్కకు 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


తోసివేశారు. అపుడు నాలో వేగం, విజృంభణ, పరాక్రమం సెనవేసికొని నేనూ విజృంభించాను. ఆ సైన్యం భయపడాలంటే 
నా సమీపానికి రాకుండా ఉండాలంటే అట్లా రక్తాన్ని నోటికి తాకించక తప్పలేదు. 


విశేషం: (క్రాంచపదవృత్తంలో ప్రతిపాదానికీ భ, మ, స, భ న, న, య గణాలుంటాయి. 1 11 19 అక్షరాలకు యతిమైత్రి, 
ప్రాస నియమం ఉన్నది. 


వ. ఆ రెండు పనులకై యట్లు ద్రావుటగా నటించితిం గాని. 167 


తాత్పర్యం: వారు భయపడాలి. నన్ను సమీపించకుండా ఉండాలి. ఆ రెండుపనులు సిద్దించటంకొరకు అట్టా 
నెత్తురు తాగటంవలె నటించాను తప్ప (నిజంగా రక్తం దోసిలితో పట్టి త్రాగలేదని అర్థం). (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే. అన్యజనముల శోణితమైన( ద్రావు । టధిక పాతకమని విందు ననుజ రక్త 

మాన నేనంత వెట్టిన యంతపాప । కర్ముడనె? తల్లి! యంత నిష్కరుణమతినె? 168 
ప్రతిపదార్థం: తల్లి!= ఓ తల్లీ!; అన్యజనముల= ఇతరుల; శోణితమైనన్‌= రక్తమైనా; త్రావుట= (త్రాగటం; అధిక= మిక్కిలి; 
పాతకము+అని= పాపమని; విందును= విన్నాను; అనుజరక్తము= తమ్ముడి రక్తాన్ని; ఆనన్‌= తాగటానికి; నేను; అత 
వెట్టిన?= అంత పిచ్చివాడినా?; అంత; పాపకర్ముండనె= పాపిష్టివాడినా!; అంత; నిష్కరుణ= కరుణలేని; మతినె?= 
హృదయమున్నవాడినా? 


తాత్పర్యం: అమ్మా! వేరే మనుష్యుల రక్తమైనా త్రాగటం మహాపాపమని విన్నాను. అట్టాంటప్పుడు తమ్ముడి రక్తాన్ని 
త్రాగటానికి నేనేమైనా వెర్రివాడినా! అంత పాపిష్టినా! లేదా అంత కరుణలేని హృదయమున్న వాడినా?” 


వ. అనుటయు. 169 
తాత్సర్యం: అని భీముడు చెప్పగా- (గాంధారి ఇట్లా అన్నది.) 


తే. “అంధులకు నూంతకోలగా నకట! యొకని । నైన నిలుపక నూర్వుర నదయవత్తి 
మ్రింగి తందెవ్వ( డేనియు మీకు నెగ్గు । లాచరింపని వాండు లేయయ్యెనయ్య? 170 


ప్రతిపదార్థం: అంధులకున్‌= గుడ్డివారికి; ఊంతకోలగాన్‌= ఊతక(ర్రగా; అకట!= అయ్యో! ఒకనినైనన్‌= ఒక్కడినికూడా; 
నిలుపక= మిగల్చకుండా; నూర్వురన్‌= నూరుమందినీ; అదయవృత్తిన్‌= కనికరం ఏ మా(త్రంలేకుండా; (మింగితి(వి)= 
పొట్టనుబెట్టుకొన్నావు (చంపివేశావు); అందున్‌= ఆ నూరుమందిలో; ఎవ్వండు+ఏనియున్‌= కనీసం ఒక్కడైనా; మీకున్‌= మీ 
పాండవులకు; ఎగ్గులు= అపకారం; ఆచరింపనివాండు= చేయనివాడు; లేంయయ్యెనయ్య?= లేకపోయాడా నాయనా! 


తాత్సర్యం: 'అయ్యో! (గ్రుడ్డివాళ్ళకు ఆసరాగా ఒక్కడినైనా మిగల్చకుండా నూరుమందినీ నీ పొట్టన పెట్టుకొన్నావే! 
ఎంత దయలేని వాడివయ్యా నీవు? ఆ వందమందిలో ఒక్కడైనా మీకు అపకారం చేయనివాడు లేకపోయాడా 


బాబూ! 


ర్త YA vA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 605 


క. బక్కరుని నీవు సంపక । తక్కిన నంతటనె ప్రతిన దప్పునె? విభవం 
బెక్కగ మీయన్న నతం । డెక్కటి రాజ్యంబు సేయ నీ(డె కుమారా!’ 171 


ప్రతిపదార్థం: కుమారా!= నాయనా!; ఒక్కరిని= ఒక్కడిని; నీవు+చంపక= నీవు చంపకుండా; తక్కిన+అంతటనె= వదలి 
వేసినంత మా(త్రంలో; ప్రతిన+తప్పునె?= నీ ప్రతిజ్ఞ తప్పిపోతుందా?; అతండు= ఆ వదలివేసిన ఒకడు; మీ అన్నను= 
ధర్మరాజును; విభవంబు+ఎక్కంగన్‌= వైభవం అతిశయించగా; ఎక్కటి రాజ్యంబు= ఏకచ్చత్రాధిపత్యం; చేయన్‌+ ఈ (డె= 
చేయనివ్వడా! 


తాత్సర్యం: నాయనా! నీవు ఒక్కడిని చంపకుండా వదలివేసినంత మాత్రంలో నీ (ప్రతిజ్ఞాభంగ మవుతుందా! ఆ 
ఒక్కడు మీ అన్న వైభవోపేతంగా ఈ రాజ్యాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలకుండా అడ్డుపడతాడా? (ఎందు కింత 
క్రూరంగా అందరినీ ఊచకోత కోశావు?).” 


వ. అని పలికి ధర్మనందను దెస మనసు నిగుడం బుత్రపొత్రవధసంపీడితస్వాంతయగు నగ్గాంధారి క్రోధ 
పరుషాక్షరంబుల 'నమ్మహారాజెచట నున్నవాణి' డనిన నా భూపతి భయకంపిత గాత్రుండగుచుం జేతులు 
మొగిచి సవినయంబుగా మెత్తని మాటల నిదె వచ్చితి దేవీ! యేను బాండవాగ్రజుండ ననుచుం జేరం 
బోయి. 172 


ప్రతిపదార్థం: అని పలికి ఈ విధంగా అని; ధర్మనందను దెసన్‌= ధర్మరాజు దిక్కు; మనసు+నిగుడన్‌= మనసు పోగా; 
పుత్ర= కొడుకుల; పౌత్ర= మనుమల; వధ= వధచేత; సంపీడిత= మిక్కిలిగా పీడించబడిన; స్వాంత+అగు= మనసు కలిగిన; 
ఆ+గాంధారీదేవి; (క్రోధ= కోపంతోను; పరుష= కాఠిన్యంతోనూ; (నిండిన) అక్షరంబులన్‌= అక్షరాలతో; ఆ+మహారాజు+ఎచటన్‌+ 
ఉన్నవాండు+అనినన్‌= ఆ మహారాజు ఎక్కడ ఉన్నాడు? అని అడుగగా; ఆ భూపతి= ఆ ధర్మరాజు; భయ= భయంచేత; 
కంపిత= వణకుతున్న; గాత్రుండు+అగుచున్‌= శరీరం కలిగినవాడై; చేతులు= చేతులను; మొగిచి= ముడిచి (నమస్కరించి); 
సవినయంబుగాన్‌= వినయంతో; మెత్తని మాటలన్‌= మెత్తని పలుకులతో; దేవీ!= ఓ తల్లీ! ఇదె= ఇదిగో; ఏను= నేను; 
పాండవ+అ(గ్రజాండన్‌= ధర్మరాజును; వచ్చితిన్‌= వచ్చాను చూడు; అనుచున్‌= అంటూ; చేరన్‌+పోయి= ఆమెను సమీపించి. 


తాత్సర్యం: అని గాంధారి అన్నది. అప్పుడు ఆమె మనసులో ధర్మరాజు మెదిలాడు. కొడుకులు, మనుమళ్ళు 
క్రూరంగా చంపబడ్డారన్న వ్యథతో మిక్కిలిగా పీడించబడిన మనస్సు కలిగిన ఆ గాంధారి కోపంతోనూ, కాఠిన్యం 
తోనూ నిండిన కరకు ధ్వనితో 'ఎక్కడ ఆ మహారాజు?” అని అడిగింది. ఆ మాట విని ధర్మరాజు భయపడిపోయాడు. 
గడగడ వణుకుతూ చేతులు ముడిచి నమస్కరించి వినయంతోనూ నెమ్మదిగా. అమ్మా! ఇదుగో నేను ధర్మరాజును 
వచ్చాను చూడుము” అంటూ ఆమెను సమీపించి - (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇక్కడ గాంధారి ధర్మరాజుకు మహారాజు అనే విశేషం (ప్రయోగించటం వాత్సల్యంతోకాదు. కసితో. 


క. 'నీ పుత్రుల జంపించిన । పాపాత్మునిం గ్రూరచిత్తు. బరివాదార్డున్‌ 
శాపంబున( బొలియింపుము | భూపాలకవల్లభాబిపూజిత చరణా! 173 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూపాలక= రాజుల; వల్లభా+అభిపూబిత= భార్యలచేత ఆరాధింపబడే; చరణా!= పాదాలు కలిగిన గాంధారీదేవీ!; 
నీ పుత్రులన్‌= నీ కుమారులను; చంపించిన= చంపించినటువంటి; పాపాత్మునిన్‌= పాపాత్ముడైనవాడూ; (క్రూరచిత్తున్‌= 
క్రూరచిత్తుడైనవాడూ; పరివాదార్హున్‌= నిందకు తగినవాడూ (అయిన నన్ను); శాపంబునన్‌= శాపంతో; పొలియింపుము= 
వధించు (చంపుము). 


తాత్సర్యం: 'నానా రాజుల భార్యలచేత ఆరాధింపబడే చరణసీమ కలిగిన ఓ మహారాణీ (గాంధారీదేవీ!) నీ 
కొడుకులను చంపించిన పాపాత్ముడను నేను. అతికఠిన చిత్తుడను నేను. నిందించటానికి అన్ని విధాలా తగినవాడిని. 
అట్లాంటి నన్ను నీ శాపంతో చంపివేయుము. 


క. ధరణింగల రాజులకుం । బరివారమ్మునకు. జావు పాటిల్లుటకై 
పరుషత గైకొన్న యుధి । ఫ్టిరు దారుణ దండ కలితు( జేయందగదే! 174 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిలో; కల= ఉన్న; రాజులకున్‌= రాజులకు; పరివారమ్మునకున్‌= వారి పరివారానికి; చావు= 
మరణం; పాటిల్లుటకై= కలగటంకోసం; పరుషతన్‌= కారిన్యాన్ని; కైకొన్న= పొందిన; యుధిస్టిరున్‌= ఈ ధర్మరాజును; 
దారుణ= భయంకరమైన; దండ+కలితున్‌= దండన పొందినవానిగా; చేయన్‌+తగదే?= చేయదగడా? 


తాత్పర్యం: ఈ భారతభూమిలోని రాజులు, వారి పరివారాలూ అందరూ మరణం పాలుకావటానికై అతి కఠినుడుగా 
మారిపోయిన ఈ ధర్మరాజుకు ఏదైనా దారుణమైన శిక్ష విధించవమ్మా! 
మత్తకోకిల: 

జీవమేటికి? రాజ్యమేటికిం జెల్లు? జుట్టల బిడ్డలం 

జావ( జూచిన యట్టి ద్రోహికి సర్వభోగము లేటికిన్‌?” 

నావుడున్‌ మటుమాటలాడ(గ నాలుకాడక యుండి య 

ద్దేవి యూరు నిగిడ్డె నుష్టము దీర్లముం బరుషంబుగన్‌. 175 


ప్రతిపదార్థం: చుట్టలన్‌= చుట్టాలను; బిడ్డలన్‌= పిల్లలనూ; చావన్‌+చూచిన= చనిపోయేలా చేసిన; అట్టి ద్రోహికిన్‌= అట్లాంటి 
ద్రోహబుద్ది ఉన్నవాడికి; జీవము+ఏటికిన్‌?= (ప్రాణం ఎందుకు?; రాజ్యము+ఏటికిన్‌+చెల్లున్‌?= రాజ్యపాలనాధికారం ఎందుకు?; 
సర్వభోగములు+ఏటికిన్‌?= ఈ భోగాలన్నీ ఎందుకు?; నావుడున్‌= అని ధర్మరాజు అనగా; మజుమాటలు+ఆడ6గన్‌= 
మలిమాటలాడటానికి; నాలుక+ఆడక+ఉండి= నాలుకాడక అట్లాగే మౌనంగా ఉండి; ఆ+దేవి= గాంధారి; ఉష్షమున్‌= వేడిగా; 
దీర్హమున్‌= పొడవుగా; పరుషంబుగన్‌= కఠినంగా (ఉన్న); ఊర్పున్‌= నిట్టూర్పును; నిగిడ్బెన్‌= వదలిపెట్టింది. 


తాత్పర్యం: బంధువులను, కుమారులను చావజూసిన (ద్రోహిని నేను. నేను ఇంకా ప్రాణాలతో ఎందు కుండాలి? 
నాకు రాజ్యం ఎందుకు? ఈ వైభవా లెందుకు?” అని ధర్మరాజు విలపించాడు. ఇది విని గాంధారి నోట 
మాటరాలేదు. వేడిగా పొడవుగా కరకుగా ఉన్న పెద్ద నిట్టూర్పును మాత్రం విడిచిపెట్టింది. 


విశేషం: వేడి నిట్టూర్పు - లోపల ఉన్న పరితాపాన్ని సూచిస్తుంది. పొడవు నిట్టూర్పు - లోపల ఉన్న బాధతాలూకు ఆధిక్యాన్ని 
సూచిస్తుంది, కరకు నిట్టూర్పు - లోపల ఇంకా ఆమెకు వారిపై కోపం పోలేదని సూచిస్తుంది. సముచితంకాదని మాటలాడకుండా 
ఉండిపోయిందని అర్థం. వృత్తలక్షణానికి చూడండి. (స్తీ. 1.21. 

థి —_ య 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 607 


వ. ఇట్లా ధృతరాష్ట్ర మహిషి యతని యుచితవచనంబులు విని యూరక యుండె నతం డంజలిపుటంబు 
ఫాలంబున మోపి యానతుండయ్యె. బట్టావృతనయన యగు నప్పతివ్రత దృష్టి పట్టంబునంచు సందునం 
జని యజ్ఞనపతి పదనఖంబులం జెందిన నవి గందినం జూచి సవ్యసాచి జనార్దను వెనుకకుం జనియెం 
సమీర సుతుండును మాద్రీసుతులునుం దిరుగుడువడి రప్పడు గాంధార రాజనందన క్రోధంబు దక్కి 
ధర్మపుత్రాదుల దెస మాతృభావం బలవడ సాంత్వనస్వరంబునం గుంతీసందర్శనంబు సేయరన్నా! యని 
పలికిన నప్పరుష సత్తములు చిత్తంబుల కలంక డిందువడ నందటు నొక్కటం గుంతియున్న దెసకు€ జన 
నక్కుంతిభోజనందన వారిం గలయం గనుంగొని. 176 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ ధృతరాష్ట్ర మహిషి= ఆ గాంధారి= అతని= ధర్మరాజుయొక్క; ఉచిత= సమంజసమైన; 
వచనంబులు విని= మాటలు విని; ఊరక+ఉండెన్‌= ఊరకే ఉండిపోయింది; అతండు= ఆ ధర్మరాజుకూడా; అంజలిపుటంబు= 
నమస్కరిస్తున్న చేతులను; ఫాలంబునన్‌+మోపి= నొసటన చేర్చి; ఆనతుండు+అయ్యెన్‌= వంగినవాడు అయ్యాడు; పట్ట+ఆవృత+ 
నయన+అగు= గుడ్డతో కప్పబడిన కనులు కలిగిన; ఆ+పతివ్రత= పతివ్రతఅయిన ఆ గాంధారీదేవీ; దృష్టి= చూపు; 
పట్టంబున్‌+అంచు= గుడ్డ అంచులోని; సందునన్‌+చని= సందులో దూరి; ఆ+జనపతి= ధర్మరాజుయొక్క; పదనఖంబులన్‌+ 
చెందినన్‌= కాలిగోళ్ళను తాకగా; అవి= ఆ వేళ్ళు; కందినన్‌= ఎర్రబడగా; చూచి; సవ్యసాచి= అర్జునుడు; జనార్హను= కృష్ణుడి; 
వెనుకకున్‌= వెనుకవైపుగా; చనియెన్‌= వెళ్ళి దాక్కున్నాడు; సమీర సుతుండును= భీముడూ; మాద్రీ సుతులున్‌= నకుల 
సహదేవులూ; తిరుగుడు+పడిరి= దూరంగా అటూ ఇటూ వెళ్ళిపోయారు; అప్పుడు= ఆ సమయంలో; గాంధార రాజనందన= 
గాంధారీదేవీ; (క్రోధంబు+తక్కి= కోపం విడిచిపెట్టి; ధర్మపు త్రాదులదెసన్‌= పాండుకుమారుల పట్ట; మాతృభావంబు= తల్లిదనం; 
అలవడన్‌= ఏర్పడగా; సాంత్వన= ఓదార్పు కలిగించే; స్వరంబునన్‌= ధ్వనితో; కుంతీ సందర్భనంబు చేయరన్నా!= కుంతీదేవిని 
చూడండి నాయనలారా!; అని; పలికిన; ఆ+పురుషసత్తములు= ఆ పురుష ్రేష్టులైన పాండవులు; చిత్తంబుల= మనసులోని; 
కలంక= శోకం; డిందు+పడన్‌= నశించగా; అందజున్‌+ఒక్కటన్‌= అందరూ కలిసి; కుంతి+ఉన్న+దెసకున్‌= కుంతి ఉన్నచోటికి; 
చనన్‌= వెళ్ళగా; ఆ+కుంతిభోజ+నందన= ఆ కుంతిభోజుని కుమార్తె; వారిన్‌= వాళ్ళను; కలయన్‌+కనుంగొని= అందరినీ 
నెమ్మదిగా చూచి. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ గాంధారి ధర్మరాజు యొక్క సమంజసమైన మాటలు విని ఊరకే ఉండిపోయింది. 
ధర్మరాజు కూడా జోడించిన చేతులను పైకెత్తి నొసటనచేర్చి వినమితుడయ్యాడు. అప్పు డా గాంధారీదేవి చూపు 
కన్నులకు కట్టుకొన్న గుడ్డ అంచు సందులో నుండి దూరి ధర్మరాజు కాలి గోళ్ళను తాకినది. అప్పుడు ఆ వేళ్ళు 
వెంటనే ఎర్రబడ్డాయి. అది చూచి అర్జునుడు కృష్ణుడి వెనుకవైపుగా వెళ్ళి నిలబడ్డాడు. భీముడు, నకుల సహదేవులు 
కూడా తొట్రుపాటుతో అటూ ఇటూ పోయారు. ఆ సమయంలో గాంధారి కోపం విడిచిపెట్టి పాండు పుత్రులపట్ల 
మాతృభావాన్ని పొంది, ఓదార్పు కలిగించే స్వరంతో “నాయనలారా! కుంతిని దర్శించుకోండి' అని చెప్పింది. ఆ 
మాటలు విని పాండవుల మనసులు కాస్త తేరుకొన్నాయి. శోకం తగ్గింది. అందరూ కలిసి కుంతి ఉన్నచోటికి 
వెళ్ళారు. అపుడు కుంతి వారినందరిని నెమ్మదిగా చూచి (ఇట్టా అన్నది). (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: కళ్ళకు కట్టుకున్న గంతసందులో నుండి చూస్తేనే ధర్మరాజు గోళ్ళు కమలిపోయాయంటే, ఇంక ఆమె గంతలులేక 
నేరుగా చూస్తే పాండవులందరూ భస్మీభూతులయిపోయి ఉండే వారని గ్రహించాలి. అదీ ఆ గాంధారి పాతివ్రత్యమహిమ. 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాండవులు కుంతీదేవి కడకు గాంధారి పంపునం బోవుట (సం. 11-15-9) 


అంబురుహ వృత్తము 
పెద్దయు(గాలము వారల జూడ(గ( బ్రేముడించుచు దుర్దరా 
పద్దశ నొందుట నమ్మహితాత్ముల పట్టులందటు( ద్రుంగుటం 
దద్దయు శోకమునం బొరి నశ్రులధార లొల్క వగర్పుతో 
నద్దురవస్థ తెబింగు గనుంగొని యంతకంటెను నార్తు లై. 177 


ప్రతిపదార్థం: పెద్దయున్‌+కాలము= చాలా కాలంగా; వారలన్‌= పాండవులను; చూడంగన్‌= చూడాలని; ప్రేముడించుచున్‌= 
కోరుకుంటూ; దుర్భర+ఆపద్‌+దశన్‌= భరించటానికి వీలుకాని విపత్పరిస్థితిని; ఒందుటన్‌= పొందటంవలన; ఆ+మహితాత్ముల= 
పాండవుల; పట్టులు+అందజున్‌= కుమారులంతా; (త్రుంగుటన్‌= చనిపోవటంవలన; తద్దయున్‌= మిక్కిలి; శోకమునన్‌= దుః 
ఖంతో; పొరిన్‌= ఎడతెగకుండా; అ(శ్రులధారలు+ఒల్కన్‌= కళ్ళలో నీళ్ళు కారుతుండగా; వగర్పుతోన్‌= నిట్టూర్పులతో (ఉన్న); 
ఆ+దురవస్థన్‌= ఆ కుంతి పడుతున్న బాధను; కనుంగొని= చూసి (పాండవులు); అంతకంటెన్‌= ఆమెకంటె; ఆర్తులై= 
బాధపడుతున్న వారై. 


తాత్సర్యం: పాండవులను చూడాలని చాలాకాలం నుండి కోరుకొంటున్న కుంతీదేవి వారిని చూచి, వాళ్ళు పడ్డ 
దారుణమైన కష్టాలను తలచుకొని, అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఉపపాండవులు మొదలైన పాండుపుత్రుల 
కొడుకులందరూ చనిపోయిన వైనాన్ని గుర్తుతెచ్చుకొని, మహాదుఃఖంలో మునిగిపోయింది. ఆమె కళ్ళవెంబడి నీరు 
ధారగా కారుతుండగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతుండగా, ఆమె దురవస్థ చూచి పాండవులు ఆమెకంటె 
దీనులు అయి - (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అంబురుహవృత్తంలో ప్రతిపాదానికి భు భ, భ, భ, ర, స, వ అనే గణాలుంటాయి. 1 - 13 అక్షరాలకు యతిమైత్రి. 
వ. చరణంబులు దొట్రిల్లం జని తచ్చరణంబుల మీ(ద వ్రాలి. 178 


ప్రతిపదార్థం: చరణంబులు= కాళ్ళు; తొట్రిల్లిన్‌= తడబడగా; చని= వెళ్ళి; తద్‌+చరణంబులమీ(దన్‌= ఆమె కాళ్ళపై; (వ్రాలి= 
పడ్‌ 


తాత్సర్యం: ఆమె బాధ చూచి వీళ్ళూ చలించిపోయారు. తడబడుతున్న కాళ్ళతో వెళ్ళి ఆమె పాదాలపై అందరూ 
పడి నమస్కరించి. 


తే. ఏడ్వ నందటిపై( జేతు లిడుచు( బెలుచ । నేడ్డి యద్దేవి వారల నెత్తి వేటు 
వేటి మేనులు నివురుచు వివిధ దారు । ణాస్త్ర శస్త్రవ్రణ ప్రచయములు గాంచి. 179 


ప్రతిపదార్థం: ఏడ్వన్‌= ఏడుస్తుండగా; అందజపైన్‌= అందరిమీదా; చేతులు+ఇడుచున్‌= చేతులు ఉంచుతూ; పెలుచన్‌= 
మిక్కిలిగా; ఏడ్సి= ఆమెకూడా ఏడ్చి; ఆ+దేవి= ఆ కుంతీదేవి; వారలన్‌+ఎత్తి= వారినిపైకి తీసి; వేటువేణ= వేరువేరుగా (ప్రతి 
ఒక్కరి; మేనులు= శరీరాలను; నివురుచున్‌= నిమురుతూ; వివిధ= నానావిధాలైన; దారుణ+అ(స్త+శస్త= భయంకరమైన 
అ(స్తాలచేత శస్రాలచేత (ఏర్పడిన); వ్రణ= గాయాల; ప్రచయములు= సముదాయాన్ని; కాంచి= చూచి. 


ర్త YA vA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 609 


తాత్సర్యం: అందరూ ఏడుస్తుండగా అందరిమీద చేతులు ఉంచి, కుంతికూడా కుమిలి ఏడ్చింది. వారిని ఒక్కొక్కరిని 
పైకి లేపి, వారి శరీరాలను నిమిరింది. వారి దేహాలలో నానావిధ శస్తాలచేత, అస్రాలచేత ఏర్పడిన గాయాలను చూచి- 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: శస్త్రం - బాహుబలంతో మాత్రమే ప్రయోగించేది. ఉదాహరణకు 'గది. దీనికి మంత్ర ప్రయోగం ఉండదు. “అస్త్రం” 
మం(త్రంతో కూడి ప్రయోగించేది - ఉదాహరణకు ఆగ్నేయాస్త్రం. గాయాలు రెండింటివలన కావచ్చును. కన్నతల్లి కాబట్టి ఆమె 
వారి గాయాలను చూచింది. వారు పడ్డ కష్టాలకు ఆమె (ప్రత్యక్ష సాక్షి మీదు మిక్కిలి భాగస్వామిని కూడా. తల్లి అనురాగం 
ఎంత గాఢమైనదో ఈ పద్యం ద్వారా తెలిసికొనవచ్చునూ. ధర్మరాజాదులు తమ తల్లి అయిన కుంతికంటె ముందు 
గాంధారిని చూడటం విశేషం. 


క. “అచ్చోటు లంటి చూచుచు । వెచ్చని యూర్వులు నిగుడ్డు వేగుచు€ బొగులుం 
గ్రుచ్చి కవుంగిటం జేర్చును । 'వచ్చితిరే! నపకుమారవరులార!' యనున్‌. 180 


ప్రతిపదార్థం: అచ్చోటులు+అంటిచూచుచున్‌= ఆ గాయాలు అయిన చోట్టను తాకి చూస్తూ; వెచ్చని= వేడి; ఊర్పులు= 
నిట్టూర్పులు; నిగుడ్చున్‌= వదలిపెడుతూ; వే(గుచున్‌= పరితాపంతో కాలిపోతూ; పొగులున్‌= ఏడుస్తుంది; (గ్రుచ్చి= పట్టుకొని; 
కవుంగిటన్‌+చేర్చును= కౌగిలిలోకి చేర్చుకొంటుంది; నృపకుమార వరులార!= రాజకుమార శ్రేష్టులారా!; వచ్చితిరే!= వచ్చారా 
నాయనా!; అనున్‌= అంటుంది. 


తాత్సర్యం: ఆ గాయాలు అయినచోట్లను తాకి చూస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తూ పరితాపంతో కుమిలిపోతూ 
ఏడ్చింది. వారిని పట్టుకొని కౌగిలించుకొని నాయనలారా! వచ్చారా! (ఇంతకాలానికి) అని అన్నది. 


సీ, ఆ సమయంబున నప్పాండుభూపాల । పత్నికి శోకాగ్ని ప్రజ్వరిల్లం 
దత్సమీపమునకు ద్రౌపది విన్నని । మోముపై గన్నీరు ముసుంగువడంగ 
బదముల నట దొట్రుపాటు వాటిల్లంగ । దైన్య మాకారంబు దాల్లినట్టి 
తెటి(గున( జనుదెంచి 'దేవి! సౌభద్రాదు లైన నీ మనుమ లెం దరిగి? రెంత 


తే. యేనిం గాలంబు నిను జూడ రిప్ప డిచటి | కేలరా? రంచు నడుగుల మైల నేల 
వ్రాలె వికలాంగియై తెంచివైవ నెండ । దాంకి వందిత తీగ చందంబు దోంప. 181 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; ఆ+పాండు భూపాల పత్నికిన్‌= పాండుమహారాజు భార్య అయిన కుంతీదేవికి; 
శోక+అగ్ని= శోకమనే అగ్ని; ప్రజ్వరిల్లన్‌= అతిశయించి మండగా; తద్‌+సమీపమునకున్‌= ఆమె దగ్గరకు; (ద్రౌపది; విన్నని= 
పాలిపోయిన; మోముపైన్‌= ముఖంమీద; కన్నీరు= కంటినీరు; ముసుంగు+పడంగన్‌= కప్పివేయగా; పదములన్‌+అట= ఆమె 
నడకలో; తొట్రుపాటు= తడబాటు; వాటిల్లంగన్‌= కలుగగా; దైన్యము= దీనత్వం; ఆకారంబు+తాల్చినట్టి= ఆకారం ధరించిన; 
తెణంగునన్‌+చనుదెంచి= విధంగా వచ్చి; దేవి!= అమ్మా! సౌభద్రాదులైన= అభిమన్యుడు మొదలైన; నీ మనమలు= నీ 
మనవళ్ళు; ఎందు+అరిగిరి?= ఎక్కడికి వెళ్ళారు?; ఎంత+ఏనిన్‌+కాలంబు= ఎంత కాలం గడిచినా; నినున్‌+చూడరు= నిన్ను 
చూడలేదు; ఇప్పుడు; ఇచటికిన్‌= ఇక్కడికి; ఏలరారు?= ఎందుకని రారు?; అంచున్‌= అంటూ; అడుగుల మోలన్‌= కుంతి 
పాదాల సమీపంలో; వికలాంగి+ఐ= విచ్చేదంపొందిన అవయవాలు కలిగినదై; తెంచివైవన్‌= తెంచివేయగా; ఎండ+తా(కి= 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎండతాకిడికి; వందిన= వాడిపోయిన; తీగ చందంబు= తీగ విధం; తోధయన్‌= అగుపించగా; నేలన్‌= నేలమీద; వ్రాలెన్‌= 
కూలిపోయింది. 


తాత్సర్యం: అప్పుడు కుంతీదేవికి శోకాన్ని అతిశయించి మండటం మొదలుపెట్టింది. ఆమె దగ్గరకు (ద్రౌపది 
పాలిపోయిన ముఖంమీద కన్నీరు తెరలుకట్టగా, తడబడుతున్న నడకతో జీవచ్చవంవలె దైన్యం ఆకారం దాల్చిన 
విధంగా వచ్చి “అమ్మా! అభిమన్యుడు మొదలైన నీ మనవళ్ళు ఎక్కడా కనిపించరే. ఎక్కడికి వెళ్ళారు? ఇన్ని 
రోజులైనా నిన్ను చూడటానికి రా రెందుకు?' అని పిచ్చిదానివలె మాట్లాడుతూ కుంతి పాదాల సమీపంలో 
కుప్పకూలిపోయింది. కొమ్మనుండి తెంచివేయగా పైగా ఎండ తాకి వాడిపోయి నిర్టీవమైపోయిన తీగవలె ఆ (ద్రౌపది 
కనిపించగా. 


విశేషం: అలం: ఉత్రేక్ష ఉపమ. 


వ. ఇట్లు మేదినింబడి రోదనంబు సేయు నయ్యుగ్నలి మీంద నొటిగి తానునుం బెద్ద యెలుంగున నేడ్డి గ్రుచ్చి 
యెత్తి యక్కునం జేర్చి యూరార్షి యత్తన్వియుం దనయులుం దోడన చనుదేర€ గుంతి గాంధారి కడకుం 
జనియె నప్పుడు ద్రౌపది యా ధృతరాష్తు పత్ని పాదంబులకు మొక్కి యడలున వెక్కుచున్న నద్దేవి యమ్ముద్దియ 
నుద్దేశించి. 182 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మేదినన్‌+పడి= నేలమీద పడి; రోదనంబు+చేయు= ఏడుస్తున్న; ఆ+యుగ్మలిమీ(దన్‌= 
ఆస్తీ (ద్రౌపది)మీద; ఒజగి= ఒరిగిపోయి; తానునున్‌= కుంతి తానుకూడా; పెద్ద+ఎలుంగునన్‌= పెద్ద గొంతుకతో; ఏడ్చి; 
గ్రుచ్చి+ఎత్తి= పట్టుకొని ఎత్తి; అక్కునన్‌+చేర్చి= రొమ్మున చేర్చుకొని; ఊరార్చి= ఓదార్చి; ఆ+తన్వియున్‌= ఆ ద్రౌపదీ; 
తనయులున్‌= తన కుమారులూ; తోడన్‌= తోడుగా; చనుదేరన్‌= రాగా; కుంతి; గాంధారి కడకున్‌= గాంధారి దగ్గరకు; 
చనియెన్‌= వెళ్ళినది; అప్పుడు= ఆ సమయంలో; (ద్రౌపది; ఆ+ధృతరా(ష్టు+పత్ని= గాంధారి; పాదంబులకున్‌= కాళ్ళకు; 
మొక్కి= మొక్కి; అడలునన్‌= దుఃఖంతో; వెక్కుచున్‌+ఉన్నన్‌= వెక్కిళ్ళు పెడుతుండగా; ఆ+దేవి= ఆ గాంధారి; ఆ+ముద్దియన్‌= 
ద్రౌపదిని; ఉద్దేశించి= చూచి (వైపు తిరిగి). 


తాత్సర్యం: ఈ విధంగా నేలమీద పడి ఏడుస్తున్న [ద్రౌపది మీద కుంతి ఒరిగిపోయి తానుకూడా పెద్దగా ఏడ్చింది. 
ఆమెను పట్టుకొని ఎత్తి కౌగిలించుకొని ఓదార్చి, కొడుకులు, (ద్రౌపది వెంట రాగా కుంతి గాంధారి దగ్గరికి వెళ్ళింది. 
అప్పుడు (ద్రౌపది గాంధారి కాళ్ళకు నమస్కరించి వెక్కిళ్ళుపెడుతూ ఏడుస్తుండగా గాంధారి ఆమెవైపు తిరిగి ఇట్లా 
అన్నది. 


మత్తకోకిల: 
“పుత్రి! యిట్లగు నమ్మ? శోకము. బొంది కుందుచు నున్న నీ 


సన 


గాత్ర మొండొక కీడు పాటిలి కందు బాండుతనూభవుల్‌ 
త్రవరము గన్నచో నెద భూరితాపము. బొందుడుం 


wa 
ద a 


బౌత్ర హీనత బడ్డ గొంతికి. బాయనేర్షునె నెవ్వగల్‌? 183 


ర్త YA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 611 


ప్రతిపదార్థం: పుత్రి!= అమ్మాయీ!; ఇట్టు+అగునమ్మ?= ఇట్టా చేస్తే అవుతుందా?; శోకమున్‌+పొంది= దుఃఖాన్ని పొంది; 
కుందుచున్‌+ఉన్నన్‌= కుంగిపోతే; నీ గాత్రము= నీ శరీరం; ఒండొక కీడు= ఏదో ఒక అపాయం; పాటిలి= కలిగి; కందున్‌= 
తపిస్తుంది; పాండుతనూభవుల్‌= మరి పాండవులు; పుత్ర వర్గమున్‌+కన్నచోన్‌= మరణించిన కుమారులను తలచుకొంటే; 
భూరితాపమున్‌+పొందుడున్‌= మహావేదనను పొందగా; పౌత్రహీనతన్‌= మనుమళ్ళ మరణం అనే దుఃఖంలో; పడ్డ= పడిన; 
గొంతికిన్‌= కుంతీదేవికి; నెవ్వగల్‌= నిండుశోకాలు; పాయనేర్చునె?= వదులుతాయా? 


తాత్సర్యం: అమ్మాయీ! ఇట్లా బాధపడితే అవుతుందా! నీ విట్లా క్రుంగిపోతే తప్పకుండా ఏదో ఒక అపాయం 
జరుగుతుంది. మరి పాండవులకు మాత్రం వారి కుమారులను తలచుకొంటే శోకం కలగటంలేదా? మనవళ్ళు పోగా 
కుంతికి మాత్రం దుఃఖం లేదా? 


విశేషం: వృత్తలక్షణానికి చూడండి - స్త్రీ 1 21. 


క. నిను నే నిట్టూరార్డెద । నను నీ వూరార్వ వలదె? నా నీ తెజంగుల్‌ 

విను మొక్కరూప మన కే । మనంగలదు విధాత క్రూరు(డై పటుపంగన్‌? 184 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; నేను= నేను; ఇట్టు= ఇలా; ఊరార్చెదన్‌= ఓదారుస్తాను; ననున్‌= నన్ను; నీవు= నీవు; 
ఊరార్చవలదె?= ఓదార్సవద్దూ?; వినుము= ఒక విషయం చెబుతాను వినుము; నా, నీ, తెజంగుల్‌= నా బదుకు నీ బదుకు; 
ఒక్కరూప= ఒకేవిధమైనవి; మనకున్‌= మనపట్ల; విధాత= బ్రహ్మ; (క్రూరుండు+ఐ= కరఠినుడై; పజుపంగన్‌= బాధింపగా; 
ఏమనగలదు= ఏమనగలము? 


తాత్సర్యం: నేను ని న్నెట్లా ఓదారుస్తున్నానో నన్ను నీవూ అట్లాగే ఓదార్చుము. మరొక విషయం వినుము. నీ 
బీవితమూ నా జీవితమూ ఒకే విధంగా ఉన్నాయి. (నేనూ కొడుకులను పోగొట్టుకున్నాను, నీవూ కొడుకులను 
కోల్పోయావు). మన విషయంలో విధి చాలా (క్రూరంగా వ్యవహరించింది. దీన్ని ఏమనగలము చెప్పుము? 


ప్రహరణకలిత వృత్తము: 
ఇది యిటులగు ట ట్లెజింగి పలికె నా । విదురుండు సభ గోవిదులు వొగడంగా 
నది వినియును నే నడంపన దురితం । బొదవెం గలంక సే టొలయ కుడుగునే? 185 


ప్రతిపదార్థం: ఇది; ఇటులు+అగుట+అట్టు= ఇలా జరగబోయేటట్టుగా; ఎటింగి= తెలిసి; ఆ సభన్‌= ఆ సభలో; కోవిదులు= 
పండితులు; పొగడంగాన్‌= (ప్రశంసించగా; ఆ విదురుండు= ఆ మహాత్ముడైన విదురుడు; పలికెన్‌= (ఆనాడే) చెప్పాడు; అది 
వినియును= అదంతా వినికూడా; దురితంబు= ఆ దుర్మార్గాన్ని; నేను అడయన= అణచలేదు (అణచిన దాన్ని కాను); 
కల(క= సంక్షోభం; ఒదవెన్‌= ఏర్పడింది; చేటు= కీడు; ఒలయక= తగులకుండా; ఉడుగునే?= తప్పుతుందా? 


తాత్సర్యం: ఇది ఇట్లా అవుతుందని తెలిసి, ఆనాడే సభలో విదురుడు పెద్దవారంతా (ప్రశంసిస్తుండగా ఎంతగానో 
చెప్పాడు. అదంతా విని కూడా నా కుమారుల దుర్మార్గాన్ని నేను ఆపలేకపోయాను. అందుకే ఈ సంక్షోభం 
ఏర్పడింది. ఏనాటికైనా కీడు తగలకుండా ఉంటుందా! 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ప్రహరణకలితవృత్తంలో |ప్రతిపాదానికీ న న, భ న, ల, గ - అనే గణాలుంటాయి. 1 - 8 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం ఉన్నది. 


వ. ఇట్లనియెదం గాక నా చేతంబోవునే యెవ్వరు నేమి సేయుదురు కాలవశంబున నవశ్యభావియైనది యయ్యె 
నుపశమింవు “మని పలికెనని యిట్లు పాండవులు ధృతరాష్తుని గాంధారిని ననునయించిన 
తెఅంగెటింగించిన నా భంగి నుపశమితక్రోధయైన గాంధారరాజనందన పదంపడి యెవ్విధంబున వర్తించె? 
ధర్మతనయు ననంతర వర్తనం బెప్పాటం జెల్ల?నని యడుగుటయును. 186 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; అనియెదన్‌గాక= అంటాను కాని; నా చేతన్‌+పోవునే?= దీన్ని ఆపడం నా సాధ్యమా?; ఎవ్వరున్‌+ 
ఏమి+చేయుదురు?= ఎవరైనా ఏం చేస్తారు?; కాలవశంబునన్‌= కాలానికి లోబడి; అవశ్యభావి+ఐనది= తప్పకుండా ఏది 
జరగాలో అది; అయ్యెన్‌= అయిపోయింది; ఉపశమింపుము= (ప్రశాంతంగా ఉండుము; అని; పలికెన్‌= చెప్పింది; అని; ఇట్టు= 
ఈ విధంగా; పాండవులు; ధృతరాష్ట్రుని గాంధారిని= ధృతరాష్ట్ర గాంధారులను; అనునయించిన= ఓదార్చిన; తెజంగు+ 
ఎజీంగించినన్‌= విధం తెలుపగా; అ భంగిన్‌= అలా; ఉపశమిత= ఉపశమించిన; క్రోధ+ఐన= కోపం కలిగిన; గాంధార 
రాజనందన= గాంధారీదేవి; పదంపడి= ఆ తరువాత; ఏ+విధంబునన్‌= ఏ విధంగా; వర్తించెన్‌?= నడుచుకొంది? (ఏం 
చేసింది?); ధర్మతనయున్‌= ధర్మరాజుయొక్క; అనంతరవర్తనంబు= తరువాతి (ప్రవర్తన; ఏ+పాటన్‌= ఏ విధంగా; చెల్లెన్‌?= 
జరిగాయి? (ఏం చేశాడు?); అని; అడుగుటయున్‌= అడుగగా. 


తాత్సర్యం: ఇట్లా అంటాను కాని నేను మాత్రం దీనిని ఆపగలిగిన దానినా? ఎవరు మాత్రం ఏమి చేయగలరు? 
కాలధర్మానికి లోబడి ఏది ఎట్లా జరగాలో అట్లా జరిగిపోయింది. నీవు ఇకనైనా (ప్రశాంతంగా ఉండుము” అని 
చెప్పినది. ఇదే విధంగా పాండవులు ధృతరాష్ట్రుడిని గాంధారిని ఓదార్చారు. ఈ విషయాన్ని చెప్పగా అట్లా 
(ప్రశాంతిపొందిన కోపంకలిగిన ఆ గాంధారి తరువాత ఏం చేసింది? ధర్మరాజు తరువాత ఏమేం చేశాడు?” అని 
జనమేజయుడు అడిగాడు. 


ఆశ్వాసాంతము 


శిఖరిణీవృత్తము: 
తపస్స్వాధ్యాయాది క్షపిత మలచిత్తప్రకలితా | విపజ్ఞాలజ్వాలావిరమణ సుధావృష్టిలలితా! 
జపాపుప్ప క్షీరచ్చవికిరణ సంసర్దనధురా! । సపర్యానిర్వాహప్రచుర కలన స్టైర్య మధురా! 187 


ప్రతిపదార్థం: తపస్‌= తపస్సుచేత; స్వాధ్యాయ= వేదాధ్యయనంచేత; క్షపిత= తొలగించబడిన; మల= కల్మషమున్న; చిత్త= 
మనస్సులచేత; ప్రకలితా!= చక్కగా భావించబడేటటువంటి స్వామీ!; విపద్‌+జాల= ఆపదల సమూహాలు అనేటువంటి; జ్వాలా= 
మంటల; విరమణ= ఆరిపోవటానికి; సుధావృష్టి= అమృతాన్ని వర్షించే; లలితా!= మధుర స్వరూపుడైన ఓ హరిహరనాథా!; 
జపాపుష్పు= దాసాని పూవుయొక్క; క్షీర= పాలయొక్క; ఛవి= కాంతి ఉన్న; కిరణ= కాంతుల; సంసర్దన= కలయికచేత; ధురా!= 
బరువైన ఓ స్వామీ!; సపర్యా నిర్వాహ= నీకైంకర్యాన్ని నిర్వహించే (భక్తులలో); (ప్రచురకలన= మిక్కిలిగా ఏర్పడే; స్టైర్య= 
స్థిరత్వంచేత; మధురా!= ఆనంద స్వరూపంగా అనుభూతమయ్యే స్వామీ! (నీకు నమస్కారం). 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 613 


తాత్పర్యం: ఓ హరిహరనాథస్వామీ! నీవు తపస్సుచేత, వేదాధ్యయనంచేత పరిశుద్ద మనస్సులు కలవారిచేత చక్కగా 
భావించబడతావు. ఆపదలనే మంటలు ఆరిపోవటానికి నీ దయామృతమనే వర్గాన్ని కురిపిస్తావు. దాసానిపూవువలె 
ఎర్రగా, పాలవలె తెల్లగా ఉన్న ని అరుణశ్వేతకాంతి చాలా మనోహరమైనది. భక్తులు తమతమ కైంకర్యాలతో 
స్థిరంగా నిన్ను హృదయాలలో పదిలపరచుకొని మధురమైన అద్వైతానందానుభవాన్ని పొందుతారు. అట్లాంటి నీకు 
నమస్కారము. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. “తపస్సు అనేమాటకు చాంద్రాయణాది వ్రతాలు చేయటం అని ఒక అర్థమున్నది. 
మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రతలో చేర్చటమనే మరి ఒక అర్థముంది. వీటిచేత మనస్సు పవిత్రమవుతుందని వైదిక 
సంప్రదాయం చెప్పుతున్నది. 


సాధారణంగా హరి నల్లటివాడని; హరుడు తెల్లటివాడని పురాణ |ప్రసిద్దం. కాని తం(త్రగ్రంథాలలో శివుడు - శుక్ల 
వర్గుడుగా; దేవీ - అరుణ వర్లగా చెప్పబడ్డారు. కనుక మహేశ్వర సంబంధమైన (ప్రాణశక్తి ఎరుపు. తెలుపు వర్ణాలను రెండింటిని 
కలిగినదని అర్థం. 


“వందే గురుపద ద్వంద్వ నువాజ్మానస గోచరమ్‌ 
రక్త శుక్ష ప్రభామిశ నుతర్క్యం తైపురం నమః” 


అని తంత్ర [గ్రంథ వచనం. తర్కించటానికి వీలులేని, త్రిపుర సంబంధం కలిగిన గురుపద ద్వంద్వం వాక్కుకు మనస్సుకు 
అతీతమైనది. అందులో రక్త శుక్ల కాంతులు రెండూ కలిసి ఉన్నాయట. 


విష్ణు సహ(స్రనామంలో 'విక్షరో రోహితో మార్గ (58) అనీ, 'సువర్ష వరో హేమాంగణ (93) అనీ - రెండు విధాలుగా 
చెప్పటం గమనిస్తే విష్ణువు అరుణవర్తుడని, సువర్లవర్హుడని తెలుస్తున్నది. 
న Ba Ga ణా గ అం 


భగవంతుడి ఆరాధనచేత భక్తి స్థిరమవుతుంది. 'ఓర్పు” దీని లక్షణం. దీనితో కలిగేది “తృప్తి”. దీన్నే ఆనందంగా 
తిక్కనగారు పేర్కొన్నారు. 

శిఖరిణీవృత్తంలో ప్రతిపాదానికీ య, మ, న, స, భ, వ అనే గణాలుంటాయి. 1-13 అక్షరాకు యతిమైత్రి. 
ప్రాసనియమం కలదు. 
క. సాత్యవతేయాది మహా । మత్యవగమ్య ప్రకార! మధుర విలాసా! 

సత్యత్వానంతత్వ ని | రత్యయ శుభసారమయ సమగ్రనికాసా! 188 
ప్రతిపదార్థం: సాత్యవతేయ= సత్యవతి కుమారుడైన వ్యాసమహర్షి ఆది= మొదలైన; మహామతి= గొప్ప మనీషులచేత; 
అవగమ్య= తెలియదగిన; ప్రకార= విధం కలిగినవాడా!; మధుర విలాసా!= హృద్యమైన లీలా విశేషాలు కలిగినవాడా!; సత్యత్వ= 


నిత్య భావంచేత; అనంతత్వ= అనంతత్వంచేత; నిరత్యయ= నశించని; శుభసారమయ= కల్యాణ రూపమైన; సమగ్ర 
వికాసా!= సంపూర్ణ అవతార స్వరూపుడా! 


తాత్సర్యం: స్వామీ! నీ అసలు రూపాన్ని వ్యాసాది మహర్షులు మాత్రమే తెలిసికొనగలరు. నీ విలాసాలు అతి 
మధురాలు. నీ సంపూర్ణ స్వరూపం సత్యమైనది. అనంతమైనది. శాశ్వతమైనది. కల్యాణ ప్రదమైనది. 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆలోచన, చేష్ట, విభూతి - ఈ మూటినీ ఇక్కడ “ప్రకార శబ్దంచేత మనం అర్థం చేసికొనవచ్చును. 'వికాసి శబ్దానికి 
అవతారమని అర్థం చెప్పాలి. “సత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ మనే ఆర్యోక్తిని “సత్యం శివం సుందరం” అనే సూక్తిని ఈ 

(cs) Sy అయా 
సందర్భంలో స్మరించవచ్చును. 


హరిహర స్వరూపాన్ని గుర్తించటం ఎరుక సమ(గ్రమైన దనటానికి నిదర్శనం. అందుకే 'సమగ్ర వికాసా!' అని 
సంబోధించటం. 


మాలిని: 
సదసదనభిషిక్తా! సంభృతానందభక్తా! । విదళిత దురితాలీ! విశ్వనిర్వాహ శాలీ! 
మదవదసురభేదీ! మానసానుప్రమోదీ! । వదనజనితవిప్రా వైభవానంద దీప్రా! 189 


ప్రతిపదార్థం: సత్‌+అసత్‌+అనభిషిక్తా!= 'సతోరూపంలోకాని, 'అసత్‌ రూపంలోకాని అభిషేకం పొందనివాడా!; సంభృత+ఆనంద+ 
భక్తా!= ఆనందంతో నిండిన భక్తులు కలవాడా!; విదళిత= నశింపచేయబడిన; దురిత+ఆలీ!= పాపసముదాయం కలిగినవాడా!; 
విశ్వ(ప్రపంచాన్ని; నిర్వాహశాలీ!= నిర్వహించేవాడా!; మదవత్‌+అసురభేదీ!= మదంతో కూడిన రాక్షసులను చంపేవాడా!; 
మానస+అనుప్రమోదీ!= ఆయాప్రాణుల చిత్త సంస్కారాన్నిబట్టి దానికి తగిన సంతోషాన్ని కలిగించేవాడా!; వదన జనిత విప్రా! 
ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణులను కలవాడా!; వైభవ+ఆనంద దీప్రా!= ప్రభు సంబంధమైన ఆనందంతో (ప్రకాశించేవాడా! 
(నీకు నమస్కారం). 


తాత్సర్యం: హరిహరనాథస్వామీ! నీ రూపం సదసత్తులకు భిన్నమైనది, విలక్షణ మైనది. నిన్ను తలచే భక్తుల 
హృదయాలు సదా ఆనందంతో నిండి ఉంటాయి. నీవు వారి పాపాలను పటాపంచలు చేస్తావు. (ప్రపంచంలో దేనిని 
ఎట్టా నిర్వహించాలో నీవు సమర్థంగా తెలిసినవాడవు. ధర్మహాని కలిగించే రాక్షసులను సంహరించి సాధుజన 
సంరక్షణ చేసేవాడవు. విజ్ఞాన స్వరూపులైన బ్రాహ్మణులు నీ ముఖం నుండే పుట్టారు. నీవు సర్వభువన నిర్వహణ 
రూపమైన (ప్రభుత్వంతో మహానందరూపంతో (ప్రకాశిస్తావు. 


విశేషం: ఈ పద్యంలోని ప్రతి మాటా చాలా బరువైన అర్థాన్ని తెలుపుతుంది 


సత్‌ - అని నేల, భూమి, అగ్ని, వాయువు మొదలైన ఇంద్రియాల అనుభవాలకు లోనయ్యే పదార్థ జగత్తును 
పిలుస్తాము. (అస్తి) 


అసత్‌ - అంటే 'సత్తు' కానిది. ఇం(ద్రియానుభవాలకు అతీతమైన మనోబుద్ద్యహంకారాదులన్నీ అసత్తులే (నాస్తి 

భగవంతుడి తత్తం “ఆత్మ పదార్హం- ఇది ఇం(దెయాలలాగా “సత్తు కాదు; మనోబుద్దులవలె “అసత్తు' కాదు. 
క్షీణతలేనిది. స్థిరమైనది. పరిణామానికి అతీతమైనది. కాబట్టి బ్రహ్మ" మన్నారు. 

అనాదిమత్సరం బ్రహ్మ న 'సతొ తత్‌, 'నాసతో ఉచ్యతే అని భగవద్గీత (13-13) - ఆ (బ్రహ్మ పదార్థం సదసత్తులకు 
అతీతమైనదని వివరించింది. 


'సంభృత' - అంటే నిండిన అని అర్థం. భక్తుడిలో భాగవతానందం తప్ప మరి ఒకటి ఉండదు. అందుకే (ప్రహ్లోదాది 
భక్తులు భక్తి మాధుర్య పారవశ్యంలో భగవంతుడిని స్తుతించారు. 


ర్త CYA CYA CYA 
ప్రపర్వము - ప్రథమాశ్వాసము 615 


'దురితం' అంటే పాపం - ఎన్ని పాపాలు చేసినా భగవంతుడు భక్తుడైనవాడిని క్షమించి వాడి పాపాలు తొలగిస్తాడు 
- అన్ని పురాణాలు ఘోషించాయి. ఎంత దురాచారుడైనా నన్ను భజిస్తే సాధువు అవుతాడని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. 
(గీత 9-30) 

'విశ్వనిర్హహణం' అంటే సృష్టి స్థితి లయాలను కలుగచేయటమని అర్థం. ఎవరిని ఎట్లా పుట్టించి, పెంచి, తెంచాలో 
తెలిసి అట్టా చేయటమే విశ్వనిర్వహణం. అందుకే భగవంతుడిని లోకస్రష్ట అని, లోకపాలుడని, లోకాధిపతి అని, సర్వేశ్యరుడని 
ఉపనిషత్తులు (ప్రశంసించాయి. 

భగవద్గీతలో ఈ నిర్వహణను ఐం(ద్రజాలికుడు జంతువు బొమ్మను ఆడించిన విధంగా ఈశ్వరుడు -ఈ మానవుడిని 
ఆడిస్తున్నాడని (క్రింది శ్లోకం చెప్పుతుంది. 

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేల రున తిష్టతి 

భ్రానుయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా.” (గీత 18-61) 

'మదవత్‌ో - అంటే మదం కలిగిన అని అర్థం. అసురులు విశృంఖలంగా సాధువులను హింసించి ధర్మగ్గాని 
కలుగచేయగా భగవంతుడు సాధువులను కాపాడి దుర్మార్గులను సంహరించి ధర్మసంస్థాపన చేయటం కొరకు పుడతాడని 
గీత స్పష్టంగా చెప్పుతున్నది. 

“పరిత్రాణాయ సాధూనాం । వినాశాయ చ దుష్కృతాం' 

ధర్మసంస్థాపనార్జాయ | సంభవామి యుగే యుగే.” (గీత 4-8) 

“మానస+అను+(ప్రమోదీ” - ఎవరెవరి మనసు ఎట్లా ఉంటే అట్లాంటి సంతోషం అనుభవంలోకి వస్తుంది. అట్టా 
అనుభవంలోకి వచ్చేటట్టు చేసేవాడు పరమాత్మే. అందుచేత ఆ ఆనందానుభవం కూడా ఆయా దేహాలలో ఆవరించి ఉన్న 
భగవంతుడి 'అంశకు” చెందినదేనని తాత్పర్యం. 

“వదన జనిత విప్రా” - పురుషసూక్తంలో (బ్రాహ్మణ క్షత్రియ వైశ్య హూద్రులు వరుసగా ఆ విశ్వరూపుడి వదన, బాహు, 
ఊరు, పాద సముద్భూతులని చెప్పటం కనిపిస్తుంది. అంటే ఈ భావన (శ్రుతిసృతులలో ఉన్నదని అర్థం. 

“భాహ్మణో౭ స్య ముఖ మాసీత్‌ | బాహూ రాజన్య కృతః 

ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాం శూద్రో అజాయత.” (పురుషసూక్తం) 

“లోకానాం తు వివృద్ద్యర్దం | ముఖ బాహూరు పాదతః 

బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం | శూద్రం చ నిరవర్తయత్‌.”(మనుస్మృతి) 


(బ్రాహ్మణాది వర్గ వాచకాలు గుణ వాచకాలే తప్ప 'కుల' వాచకాలు కావు అని భారతంలోని కథలను బట్టి తెలుస్తుంది. విజ్ఞాన- 
రక్షణ - వ్యాపార - (శ్రమలనే ధర్మాలను బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రులుగా ప్రాచీనులు పిలిచారు. 

'వైభవానందంి - ఆ (ప్రభువువలెనే శాంత రసానందం కూడా పరమశ్రేష్టమైనదని చెప్పటానికే వైభవానందమనటం. 
అందుకే పరమేశ్వరుడిని 'ఆనందనిలయు'డని పిలవటం. 


ఎక్కడ రూప, భావ, వ్యాపారాలు మూడూ అవాజ్మానస గోచరాలో, అక్కడి అవతారాన్ని 'లీల' అంటారు. సకల 
సృష్టి స్థితి సంహార సమర్గుడైన హరిహరనాథుడు ఈ జగత్తును 'లీల'గా నిర్వహిస్తున్నాడని అర్థం. 


విశేషం: మాలినీవృత్తంలోని ప్రతిపాదానికీ వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. 1-9 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం ఉన్నది. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 
ప్రణీతంబైన శ్రీమహాభారతంబున స్త్రీపర్వంబునందు. బ్రథమాశ్వాసము. 


తాత్సర్యం: ఉభయకవిమి(తుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, పండితులను గౌరవించటంలో సుప్రసిద్దుడు, 

బుధులచేతి ఆరాధనచే ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని స్ర్రీపర్వంలో 

మొదటి ఆశ్యాసం సంపూర్ణం. 
స్రీపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ ట్ర్రైంా-- 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ల్‌ ఆ 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ మత్కీర్తిమదత్యభి | రామాకృతి! సద్గుణాభిరతి! మత్పుణ్య 
గ్రామాకృతి! మత్సంప । త్త్యామోదిత భక్తలోక! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీమత్‌= సంపదతోకూడిన; కీర్తిమత్‌= కీర్తికలిగిన; అతి+అభిరామ+ఆకృతి!= మిక్కిలి మనోహరమైన 
రూపమున్నవాడా!; సద్గుణ+అభిరతి!= మంచి గుణాలయందు ఆసక్తి ఉన్నవాడా!; మత్సుణ్య= నా (తిక్కనగారి) పూర్వగణ్య; 
గామ= సముదాయంయొక్క; ఆకృతి!= స్వరూపం కలవాడా!; మత్‌= నా (తిక్కనగారి); సంపత్తి= ఐశ్వర్యంచేత; ఆమోదిత= 
సంతోషపెట్టబడిన; భక్తలోక!= భక్త సముదాయం కలవాడా!; హరిహరనాథా! (నీకు నమస్కారం). 


తాత్సర్యం: స్వామీ హరిహరనాథా! నీవు లోకోత్తరమైన శోభను, యశస్సును, సౌందర్యాన్ని కలిగినవాడివి. సత్యశౌచాది 
సద్గుణాలపట్ట నీకు అభిలాష అధికం. అంతే కాదు. నీవునా పూర్వజన్మ పుణ్యస్వరూపుడివే. అందుకే నా కున్న 
ఐశ్వర్యంతో భక్తులను దానాదులచేత సంతోషపెట్టటానికి నాకు మహావకాశాన్ని ఇచ్చి కరుణించావు. 


విశేషం: అభిరతి - అంటే ఇష్టం. భగవంతుడు సద్దుణవంతులను (ప్రేమిస్తాడు. ఇట్లాంటివారికై ఐశ్వర్యాన్ని (ప్రసాదిస్తాడన్నది 
పురాణ (ప్రసిద్దమైన సత్యం. 


ల 


దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు పాంచాలి నూటిడం బలికిన యనంతరంబ 
పతివ్రతాశిరోమణియు మహాభాగయు సత్యవచనయునగు నయ్యాంబికేయు భార్యకుం బారాశర్య మునీంద్ర 
వరప్రదానంబునం 


~~ 


తలం బఖిలంబును నధికవిస్తార దూరప్రాప్తంబయ్యు నాలోకనగోచరం బగుటయు. 2 


బ్రాప్తంబై తాత్కాలికం బయిన దివ్యదృష్టి విభవంబున నిజవ్రతహాని లేని తెజంగున సంగర 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథ స్వామీ! (వను); వైశంపాయనుండు; జనమేజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఇలా 
చెప్పాడు; అట్టు= ఆ విధంగా; పాంచాలిన్‌= పాంచాలిని; ఊణుడన్‌+పలికిన= ఓదార్పు మాటలు చెప్పిన; అనంతరంబు+అ= 
తరువాత; పతివ్రతా= పతివ్రతలలో; శిరోమణియున్‌= తలమానికమైనదియు; మహాభాగయున్‌= గొప్ప పుణ్యాత్మురాలూ; 
సత్యవచనయున్‌= ఎప్పుడూ సత్యాన్నే పలికేది; అగు= అయినటువంటి; ఆ+ఆంబికేయు+భార్యకున్‌= ఆ ధృతరాష్ట్తుడి 
భార్యకు గాంధారికి; పారాశర్య మునీంద్ర= పరాశరుడి కొడుకైన వ్యాసుడియొక్క; వర(ప్రదానంబునన్‌= వరం ఇవ్వటంచేత; 
'ప్రాప్రంబు+ఐ= కలిగినదై; తాత్కాలికంబు+అయిన= అప్పటికి మాత్రం వచ్చిన; దివ్యదృష్టి విభవంబునన్‌= దివ్యదృష్టి వైభవంతో; 
నిజవ్రతహానిలేని తెజంగునన్‌= తాను కళ్ళకు కట్టిన గుడ్డ విప్పరాదన్న నియమం పొల్టుపోకుండానే; సంగరతలం౦ంబు= 
యుద్ధరంగం; అఖిలంబును= అంతా; అధిక విస్తార= అధికవైశాల్యం కలిగినదై; దూర(ప్రాప్తంబు+అయ్యున్‌= దూరంగా 
ఉన్నప్పటికీ; ఆలోకన= చూపునకు; గోచరంబు+అగుటయున్‌= కనిపిస్తుండగా. 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ దేవా! తరువాతి కథను వినుము. వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్టా చెప్పాడు - ఆ విధంగా 
పాంచాలిని ఓదార్భిన తరువాత పరమ పతివ్రత, మహాపుణ్యాత్మురాలు, సత్యవ్రతురాలు అయిన గాంధారీదేవికి 
వ్యాసమునీంద్రుడి వరంవలన అప్పటికప్పుడు దివ్యదృష్టి కలిగింది. దీనివలన ఆమె కళ్ళకు కట్టిన గంత తీయకుండానే 
యుద్ధభూమిలో సుదూరంలో ఉన్నప్పటికీ వస్తు సముదాయమంతా (ప్రత్యక్షంగా కనిపించటం మొదలుపెట్టింది. 


మణిగణ నికరము; 
గొడుగుల పటియలు గుటుకులు గొనుటన్‌ | సిడముల తునియలు సెదరి యునికి బెం 
దడిగలు6 బడగలు దజచు మురియలై । పుడమి( గలయుటకు. బొగు లొలయ మదిన్‌. 3 


ప్రతిపదార్థం: గొడుగుల పజీయలు= గొడుగుల బద్దలు; కుజుకులు= (పోవులుగా (రాశులుగా); కొనుటన్‌= ఏర్పడి 
ఉండటంవలన; సిడముల= ధ్వజాల; తునియలు= ముక్కలు; చెదరి+ఉనికిన్‌= చెల్లాచెదురుగా పడిఉండటంవలన; పెన్‌= 
పెద్దవైన; దడిగలు= అరిగెలు; పడగలు= టెక్కెములు; తబిచు= మిక్కిలిగా; మురియలై= ఖండఖండాలై; పుడమిన్‌+కలయుటకున్‌= 
నేలలో కలిసిపోవటానికి; మదిన్‌= మనస్సులో; పొగులు= పరితాపం; ఒలయన్‌= కలగగా. 


తాత్పర్యం: ఆ యుద్ధభూమిలో రథాలమీద ఉన్న గొడుగులు ముక్కలు ముక్కలై పెద్ద పెద్ద రాశులుగా పడి 
ఉన్నాయి. ధ్వజాలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అరిగెలు, టెక్కెములు చిన్న చిన్న ముక్కలైపోయి 
మట్టిలో కలిసిపోయాయి. ఇవన్నీ చూచిన గాంధారికి పరితాప మధికమై. 


విశేషం: మణిగణనికర వృత్తంలో (ప్రతిపాదానికీ వరుసగా నాలుగు నగణాలమీద ఒక సగణం ఉంటుంది. మొదటి అక్షరానికీ 
తొమ్మిదవ అక్షరానికీ యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


క. నుటుమైన కాల్టలంబులు | నజఖవజ లయి యున్న యట్టి యరదంబులు. బెం 
దటిచగు సూతాంగకములు । నొటిగిన రథ్యములగములు నుల్ల మలంపన్‌. 4 


ప్రతిపదార్థం: నుటుము+ఐన= చంపబడిన; కాల్చ్బలంబులు= సైనికులు; అఅవణలు+అయి+ఉన్న+అట్టి= చిన్న చిన్న 
ముక్కలుగా పడి ఉన్న; అరదంబులు= రథాలు; పెన్‌+తబిచు+అగు= ఎక్కడిపడితే అక్కడ కనిపిస్తున్న; సూత+అంగకములు= 
సారథుల అవయవాలు; ఒజుగిన= చనిపోయి నేలపైబడిన; రథ్యముల= గుర్రాల; గములు= గుంపులు; ఉల్లము= హృదయాన్ని; 


అలంపన్‌= బాధించగా. 


తాత్సర్యం: ఆ యుద్ద భూమిలో చనిపోయిన సైనికుల దేహాలు, చిన్న చిన్న ముక్కలై పడి ఉన్న రథాలు, 
ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న సారథుల దేహభాగాలు, నేల కొరిగిన గుర్రాల సముదాయాలు కనిపిస్తున్నాయి. 
వీటిని చూచి గాంధారి హృదయం తరుక్కుపోగా. 
లయగ్రాహి: 
రావుతుల తుందములు మావంతుల నుగ్గు దుర । గావలి శవంబులు గజావయవ రాశీ 
భావభయదస్థలులు. బ్రేవులును గండలును । బ్రోవులయి పెన్మెదడుపై విరిసి రక్త 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము 


619 
స్రావమున. బెల్లయిన రేవమున( జూడ గడు । నేవ మగుపట్ల మృతభావగతులయ్యున్‌ 
జీవముల. బాయరొకొ? నా వికచ వక్తముల । తో వలలు రాజులు మనోవికృతి సేయన్‌. 5 


ప్రతిపదార్థం: రావుతుల= గుర్రాలు నడిపేవారి; తుండములు= ముక్కలు; మావయల= మావటివాళ్ళ; నుగ్గున్‌= ముక్కలు; 
తురగ+ఆవలి= గుర్రపు సమూహాల; శవంబులు= శవాలు; గజ+అవయవ+రాశీభావ= ఏనుగుల అవయవాలు ముక్కలై 
రాశులుగా పడి ఉండటంవలన; భయద= భయాన్ని పుట్టించే; స్థలులున్‌= చోట్లు; ప్రేవులును= డ్రేగులూ; కండలును= 
కండలూ; (ప్రోవులు+అయి= రాశులుగా పడి; పెన్మెదడు+పైన్‌ విరిసి= ఏనుగు వంటిపెద్ద జంతువుల మెదళ్ళ పైగా విచ్చిపోయి; 
రక్తస్రావమునన్‌= రక్త (ప్రవాహంతో; పెల్లయిన శేవమునన్‌= అతిశయించిన విధంగా; చూడన్‌= చూడటానికి; కడున్‌= 
మిక్కిలి; ఏవము+అగు= రోత కలిగించే; పట్ల= చోట్ల; అమృతభాగవతులు+అయ్యున్‌= మరణించినప్పటికీ; జీవములన్‌= 
ప్రాణాలను; పాయరు+ఒక్కొ+నాన్‌= వదలిపెట్టరా? అనిపించేటట్లు; వికచ= తెరుచుకొన్న; వక్రములన్‌= నోళ్ళతో; వణులు= 
ఒప్పుతున్న; రాజులు; మనోవికృతి+చేయన్‌= మనసుకు వికారం కలిగించగా. 


తాత్సర్యం: గుర్రాలను నడిపే రౌతుల దేహాలు ఒకపక్క, ఏనుగులను నడిపే మావటివాండ్ర శరీరాలు ఒకపక్క 
ఖండఖండాలై పడి ఉన్నాయి. మరోవైపు గుర్రాల శవాలు, ఇంకొకవైపు ఏనుగుల అవయవాలు రాశులుగా పడి 
ఉన్నాయి. వాటిని చూస్తే గుండెల్లో గుబులు పుట్టేటట్లు ఉన్నది. ఎక్కడపడితే అక్కడ పేగులు, కండలు, పోగులుగా 
పడి ఉన్నాయి. ఏవో మృగాల పెద్ద మెదళ్ళు విచ్చిపోయి రక్తం ఏర్టు కట్టి పారుతున్నది. అదంతా చూడటానికి చాలా 
అసహ్యంగా ఉన్నది. మరణించినా ఇంకా జీవించి ఉన్నారా ఏమి! అనే తలపు కలిగేరీతిగా - రాజ్యాలు ఏలిన 
మహారాజులు నోళ్ళు తెరుచుకొని పడి ఉన్నారు. వీరినందరినీ చూసి గాంధారి మనస్సు కకావికలయిపోగా. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉత్రేక్ష, లయ గ్రాహివృత్తంలోని ప్రతిపాదానికీ భ, జ, స, న, భ జ, స, న, భీ య - అనే గణాలుంటాయి. 
1-9-17-25 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


లయగ్రాహి: 
హార రుచులన్‌ హృదయ హారితరమూర్తు లగు । వారు హరినీలమణి భారవిలసత్కే 
యూర బహులాంశుచయ చారుతర రేఖులగు । వారు నవవజ్రరుచిరోరు ఘృణిమత్మ్కో 
టీర రమణీయులగు వారు గరుడాశ్మమయ । భూరికటకద్యుతివిహార పరిశోభా 
స్పారులగు వారలును బోరంబడి నెత్తురుల( । గూరుటం గరంబెడంద కారటము సేయన్‌. 6 


ప్రతిపదార్థం: హార రుచులన్‌= ధరించిన దండల కాంతులచేత; హృదయహారితర= హృదయాలను మిక్కిలిగా ఆకర్షించే; 
మూర్తులు+అగువారు= శరీరాలు గలవారు; హరినీలమణి= ఇం(ద్రనీలమణుల; భారవిలసత్‌+కేయూర= ఆధిక్యంచేత ప్రకాశం 
పొందుతున్న భుజకీర్తుల; బహుల= అధికమైన; అంశుచయ= కిరణ సమూహంచేత; చారుతర= మిక్కిలి అందగించిన; 
రేఖులగువారు= విధంకలిగినవారు; నవవ(జ్ర= కొత్త వజ్రాలచేత; రుచిర= కాంతిమంతాలైన; ఉరు+ఘృణిమత్‌= పెద్ద వెలుతురుతోడి; 
కోటీర= కిరీటాలచేత; రమణీయులగు వారు= అందంగా ఉన్నవారు; గరుడ+అశ్మ+మయ= గరుడ పచ్చలతో నిండిన; 
భూరికటక= పెద్ద కడియాల; ద్యుతి= కాంతియొక్క; విహార= వ్యాప్తిచేత; పరిశోభా= మిక్కిలి శోభతో; స్ఫారులగు వారలును= 
నిండైన శోభతో కనిపిస్తున్నవారు (కూడా); పోరన్‌+పడి= యుద్దంలో చనిపోయి; నెత్తురులన్‌+కూరుటన్‌= రక్తపు మడుగులో 
పడి ఉండటం; కరంబు= మిక్కిలిగా; ఎడందకున్‌= హృదయానికి; ఆరటము= ఆరాటం; చేయన్‌= కలిగించగా. 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అక్కడపడి ఉన్న యుద్దవీరులు ఎట్లా ఉన్నారంటే - ఒక్కొక్కరి మెడలో ఉన్న బంగారు హారాలచేత 
ణు ల 

హృదయాలను మిక్కిలి ఆకర్షించేటట్టు వారి దేహాలు మిలమిలలాడుతున్నాయి. అత్యధికంగా ఇంద్రనీలమణులు 
పొదిగిన భుజకీర్తుల నుండి వెలువడే కాంతి సమూహంచేత వారి అందం (ప్రత్యేకంగా కనిపిస్తున్నది. కొత్త వజ్రాలను 
పొదిగిన కిరీటాలు తళతళమెరుస్తూ ఆ వీరుల సౌందర్యాన్ని ప్రకటింపచేస్తున్నాయి. గరుడపచ్చలతో నిండిన పెద్ద 
పెద్ద కడియాలు వెలువరించే కాంతి దేహమంతటా పడి వారు అతి గంభీరంగా శోభాయమానంగా కనిపిస్తున్నారు. 
అట్లాంటి వీరులందరూ యుద్దంలో చనిపోయి నెత్తురు మడుగులలో పడి ఉండటం చూసి గాంధారికి గుండెలో 
ఆరాటం కలుగగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వృత్తలక్షణం - చూడండి స్రీ 2. 5. 
లయగ్రాహి: 

అమ్ములును విండ్లు( పరిఘమ్ములును దోమర చ । యమ్ములును గుంతనికరమ్ములు6 గనత్చ 

డ్లమ్ములు నహీన ముసలమ్ములును జక్ర నివ । హమ్ములును లోనగు నసమ్మత మహోగ్రా 

స్త్రమ్ములును గండలును నెమ్ములు6 గపాలములు । సమ్మిళిత రూపశకలమ్ములయి సంగ్రా 

మ మృతుల దారుణ విధమ్మగుటం దెల్పుట ధి । కమ్మగు కలంక హృదయమ్మున కొనర్వన్‌. 7 
ప్రతిపదార్థం: అమ్ములును= బాణాలూ; విండ్లున్‌= ధనుస్సులూ; పరిఘమ్ములును= పరిఘలు; తోమరచయమ్ములును= 
ఈటెల సముదాయాలు; కుంతనికరమ్ములున్‌= బల్లెముల సముదాయాలు; కనత్‌= (ప్రకాశించే; ఖడ్గమ్ములు= కత్తులూ; 
అహీన= గొప్పువైన; ముసలమ్ములును= రోకళ్ళు (పెద్ద దుడ్డు కర్రలు); చక్రనివహమ్ములును= చ(క్రములచే ఆయుధాలూ; 
లోనగు= మొదలైన; అసమ్మత= భయంకరమైన; మహా+ఉ(గ్ర+అ(స్తమ్ములును= మహాక్రూరమైన ఆయుధాలు; కండలును= 
కండలూ; ఎమ్ములున్‌= ఎముకలూ; కపాలములున్‌= పుర్రెలు; సమ్మిళిత రూప శకలమ్ములు+అయి= అన్నీ కలిసిపోయి 
ముక్కలు ముక్కలై; సంగామమ్ము= యుద్దము; అతుల= సాటిలేని; దారుణ= భయంకరమైన; విధమ్ము+అగుటన్‌= విధంగా 
కలదని; తెల్పుట= తెలుపుతూ ఉండటం; హృదయమ్మునకున్‌= హృదయానికి; అధికమ్ము+అగు= మిక్కిలి; కలంక= బాధ; 
ఒనర్సన్‌= కలిగించగా. 


తాత్సర్యం: అమ్ములు, ధనుస్సులు, పరిగెలు, ఈటెలు, బల్లెములు, తళతళలాడుతున్న కత్తులు, పెద్దపెద్ద దుద్దు 
కర్రలు, చక్రాలు మొదలైన మహాక్రూరమైన ఆయుధాలు, మరొకవైపు కండలు, ఎముకలు, పుర్రెలు కలిసిపోయి 
ముక్కలు ముక్కలుగా పడి ఉండటం చూస్తే జరిగిందే మహా ఘోరయుద్దమని తెలుపుతూ ఉండటం గాంధారి 
హృదయానికి మిక్కిలి బాధ కలిగించగా. 


విశేషం: వృత్తలక్షణం - చూడండి. (స్త్రీ. 2.5. 

లయగ్రాహి: 
కుత్తుకలబంటి యగు నెత్తురులు దోయిళుల । నెత్తి చవిగ్రోలుచును జిత్తములు దృప్తిన్‌ 
జొత్తిలి నితాంత మదమత్తములుగా( జటుల । నృత్తములు సేయుచు. జలత్తను వికారో 


ద్వృత్తపటుహాసముల రిత్తలగు దుర్వచన । వృత్తులను నొండొరుల నొత్తికొని మాంసం 
బత్తి తినుటన్‌ వికటవృత్తులగు రాక్షసుల । మొత్తము పరిక్షుభితచిత్తత యొనర్పన్‌. 8 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 621 


ప్రతిపదార్థం: కుత్తుకలబంటి+అగు= కంఠాలవరకు; నెత్తురులు= రక్తాన్ని; దోయిళులన్‌= దోసిళ్ళతో; ఎత్తి+చవిన్‌+క్రోలుచును= 
ఎత్తుకొని ఇష్టంగా తాగుతూ; చిత్తములు= మనస్సులు; తృప్తిన్‌+జొత్తిలి= తృప్తితో మునిగిపోయి; నితాంత మదమత్తములుగాన్‌= 
మిక్కిలి మదించి; చటుల నృత్తములు+చేయుచున్‌= భయంకరమైన చిందులువేస్తూ; చలత్తనువికార+ఉద్వృత్త= ఊగుతున్న 
దేహవికారాలచేత మితిమీరిన; పటు= మొరటు; హాసములన్‌= నవ్వులతో; రిత్తలు+అగు= వ్యర్థాలైన; దుర్వచన వృత్తులను= 
బూతుమాటలతో; ఒండొరులన్‌= ఒకరినొకరు; ఒత్తికొని= తోసుకొంటూ; మాంసంబు+అత్తి+తినుటన్‌= అందరూ కలిసి 
మాంసం తినటంలో; వికటవృత్తులు+అగు= భయంకరంగా (ప్రవర్తించే; రాక్షసుల మొత్తము= రాక్షసుల గుంపు; పరిక్షుభిత= 
మిక్కిలి కలత పొందిన; చిత్తతన్‌= మనస్థ్రితిని; ఒనర్సన్‌= కలిగించగా. 


తాత్సర్యం: గొంతుకలదాకా రక్తాన్ని దోసిళ్ళతో ఎత్తుకొని మహా ఇష్టంగా త్రాగుతూ, ఆ తృప్తిలో కరిగిపోయి 
మదమత్తులై చిందులువేస్తూ ఊగిపోతున్న దేహ వికారాలచేత ఎగిరెగిడిపడుతూ మొరటు నవ్వులతో బూతులు 
మాట్లాడుతూ ఒకరినొకరు తోసుకొంటూ అందరూ కలిసి మాంసం తినటంలో అతిభయంకరంగా వర్తిస్తున్న 
రాక్షసుల గుంపు గాంధారి మనస్సును మిక్కిలిగా కలచివేయగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: వృత్తలక్షణం - చూడండి. స్త్రీ 2. 5 


సీ, ప్రేవులు గండలు పెటీకి పేటాడి యం । గదంగొని మెదళుల గల్జికొనుచు 
రాగిలి రక్తంబు ద్రావుచు లోచన । గుళికల నొలిచి మ్రింగుచును గుండె 
కాయ లాదట మెయి గబళంచుచును గ్రొవ్వు । దెమలచి నమలుచు నెముక యూట 
చవిగొని యానుచు( జావకయున్న రూ । పులు సచ్చుటకు( గాగ బెలుచ6 దన్ని 


తే. కొనిన దెజఅంాయం బాటుచు( జెనకి తొడరి । కాటులాడుచు నున్న సృగాలములును 
గాకములు రాపులు(గులును గ్రద్దలును వృ । కంబులును మానసము వికలంబు సేయ. 9 


ప్రతిపదార్థం: (ప్రేవులు= పేగులను; కండలు= కండలను; పెటికి= ఊడబెరికి; పేటాడి= ముక్కలు చేసి; అంగదన్‌+కొని= 
ఆకలికొని; మెదళులు= మెదళ్ళను; అగల్చికొనుచున్‌= ఊడబెరుక్కొని; రాగిలి= ఆసక్తితో; రక్తంబున్‌+(త్రావుచు= రక్తం 
త్రాగుతూ; లోచన గుళికలన్‌= కంటి గుడ్లను; ఒలిచి= ఒలుచుకొని; మైంగుచును= మింగుతూ; గుండెకాయలు= గుండెకాయల్ని; 
ఆదటమెయిన్‌= ఎంతో ఆపేక్షతో; కబళించుచును= మింగుతూ; (క్రొవ్వున్‌+తెమలిచి= కొవ్వును ఊడదీసి; నమలుచున్‌= 
తింటూ; ఎముక+ఊట= మూలుగును; చవిగొని+అనుచున్‌= రుచిచూస్తూ జుర్రుతూ; చావక+ఉన్న= ఇంకా చావకుండా 
ఉండే; రూపులు= శరీరాలు చచ్చుటకున్‌+కాంగన్‌= చావటానికై; పెలుచన్‌= మిక్కిలిగా; తన్నికొనినన్‌= తన్నుకొంటుండగా; 
తెజంబాయన్‌= (ప్రాణాలుపోయేలా; పాణుచున్‌= మీద ఎగురుతూ; చెనకి= ఎదిరించి; తొడరి= పూనికతో; కాటులాడుచున్‌= 
కొట్టాడుతూ; ఉన్న= ఉన్నటువంటి; సృగాలములు= నక్కలు; కాకములు= కాకులూ; రాపులుంగులును= రాబందులూ; 
గ్రద్దలును; వృకంబులు= తోడేళ్ళు; మానసము= మనసును; వికలంబు+చేయన్‌= కలచివేస్తుండగా. 


తాత్సర్యం: ఆ యుద్దభూమిలో పేగులను కండలను ఊడబెరికి ముక్కలుచేసి ఆకలిగొని తింటూ, మెదళ్ళను 
ఊడబెరుక్కొని ఆసక్తితో రక్తం తాగుతూ, కంటిగుడ్డను ఒలుచుకొని మింగుతూ, గుండెకాయలను ఎంతో ఆసక్తిగా 
కబళిస్తూ ఎముకలలోని మూలుగును రుచిచూస్తూ జుర్రుతూ, ఇంకా చావకుండా ఉండే శరీరాలు తన్నుకొంటుండగా 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రాణాలుపోయేటట్టు పైన ఎగురుతూ, ఎదుర్కొని ఎంతో పూనికతో ఒకదానితో ఒకటి కొట్టాడుతూ ఉన్న తోడేళ్ళు, 
కాకులు, రాపులుగులు, గద్దలు, నక్కలు గాంధారి మనస్సును కలచి వేయగా. 


వ. అగ్గాంధార రాజనందన కలను గలయం గనుంగొనియెం దదవసరంబున సాత్యవతేయుండు కౌంతేయుల 
రావించి “బంధు శవంబులకు( గాలోచితాచార సహితంబుగా నగ్ని సంస్కారంబు సేయుం'డని పనిచి 
యంతర్థానంబు సేసె. వారు ధృతరాష్తుం బొదివికొని వాసుదేవపురస్సరులయి యప్పనికిం జనుచుC 
గౌరవకాంతల( దతదేశంబునకు నడపించిన నప్పడ(తులు పతులును సుతులును సోదరులును 
బౌత్రులును మిత్రులును గుణపంబులై పడియున్న జూచి చెయేది మేదిని నొటిగువారును వా విడిచి 
యటచువారును బురపురం బొక్కువారును బడిపొరలుచు€ బొగులువారును వేనలులు వీడి వెన్నుల 
విరియం దిరుగువారును బలవించువారును బేర్కొని యగ్గించువారును మ్రాన్సడువారును మోములుం 
దలలును మోందుకొనువారును నై రప్పు డా దుర్యోధనజనని జనార్దనుం బేర్కొని చేరంబిలిచి 
పరమశోకార్తయగుచు నతని కిట్లనియె. 10 


ప్రతిపదార్థం: ఆ+గాంధార రాజనందన= ఆ సుబలరాజుకుతురు గాంధారి; కలనున్‌= యుద్దభూమిని; కలయన్‌+ 
కనుంగొనియెన్‌= అంతా పరికించింది; తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; సాత్యవతేయుండు= వ్యాసుడు; కౌంతేయులన్‌= 
పాండవులను; రావించి= పిలిపించి; బంధు శవంబులకున్‌= బంధువుల శవాలకు; కాలోచిత+ఆచార సహితంబుగాన్‌= ఆ 
సమయానికి తగిన ఆచారాలను అనుసరించి; అగ్నిసంస్కారంబు+చేయుండు+అని= అగ్ని సంస్కారం చేయండి అని; 
పనిచి= ఆనతి ఇచ్చి; అంతర్జానంబు+చేసెన్‌= అంతర్జానమయ్యాడు; వారు= ఆ పాండవులు; ధృతరాష్ట్రున్‌+పొదివికొని= 
ధృతరాష్ట్రుని చుట్టుకొని (పరివేష్టించి); వాసుదేవ పురస్‌+సరులయి= శ్రీకృష్ణుడు ముందు నడుస్తుండగా; ఆ+పనికిన్‌+చనుచున్‌= 
ఆ బంధువుల అగ్నికార్యం కోసం వెళ్తూ; కౌరవకాంతలన్‌= కౌరవ స్త్రీలను; తద్‌+ప్రదేశంబునకున్‌= ఆ చోటికి; నడిపించినన్‌= 
పిలుచుకొని వెళ్ళగా; ఆ+పడంతులు= ఆ స్త్రీలు; పతులును= భర్తలు; సుతులును= కుమారులు; సోదరులును= తమ్ముళ్ళు, 
అన్నలు; పౌత్రులును= మనుమళ్ళు; మి(త్రులును= స్నేహితులు; కుణపంబులు+ఐ= శవాలై; పడి+ఉన్నన్‌+చూచి= పడి 
ఉండగా చూసి; చెయ్వు+ఏది= చేష్టలుడిగి; మేదినికిన్‌= నేలమీదికి; ఒజగువారును= ఒరిగిపోయేవారు; వా+విడిచి= నోరుతెరచి; 
అజచువారును= అరుస్తున్నవారు; పురపురన్‌+సొక్కువారును= తహతహలాడుతూ దుఃఖించేవారూ; పడిపొరలుచున్‌= నేలమీదపడి 
పొర్లుతూ; పొగులు వారును= పరితపిస్తున్నవారు; వేనలులు+వీడి= జడలు వీడిపోయి; వెన్నులన్‌+విరియున్‌= వీపులమీద 
పరచుకొని ఉండగా; తిరుగువారును= తిరుగుతున్నవారు; పలవించువారును= పిచ్చి పిచ్చిగా అరుస్తున్నవారు; పేర్కొని= 
ఆయా మృత వీరుల పేర్లు పెట్టి పిలుస్తూ; అగ్గించువారును= వారిని పొగడుతున్నవారు; మ్రాను+పడువారును= 
నిశ్చేష్టులవుతున్నవారు; మోమున్‌+తలలును= ముఖాలను, తలలను; మోందుకొనువారును= కొట్టుకొనేవారు; ఐరి= అయ్యారు; 
అప్పుడు; ఆ; దుర్యోధనజనని= ఆ గాంధారి; జనార్దనున్‌+పేర్కొని= కృష్ణుడిని పేరుపెట్టి పిలిచి; చేరన్‌+పిలిచి= దగ్గరకు 
రమ్మని; పరమశోకార్తయగుచున్‌= మిక్కిలి దుఃఖంతో దీనురాలై; అతనికిన్‌= కృష్ణుడితో; ఇట్టనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: గాంధారి ఇట్లా బాధపడుతూ ఆ యుద్దభూమిని అంతా పరికించింది. ఆ సమయంలో వ్యాసమహర్షి 
పాండవులను పిలిపించి 'మృతులైన బంధువుల శవాలకు ఆ కాలానికి తగిన ఆచారాలతో కూడిన అగ్ని సంస్కారం 
చేయండి” అని ఆనతిచ్చి అంతర్జాన మయ్యాడు. అపుడు పాండవులు ధృతరాష్రుడిని నడిపించుకొంటూ శ్రీకృష్ణుడు 
ముందు నడుస్తుండగా ఆ బంధువులకు దహన సంస్కారం చేయటంకొరకు వెళ్తూ కౌరవగస్తీలను ఆ (ప్రదేశానికి 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 623 


తీసికొని వెళ్ళారు. అక్కడ వారు తమతమ భర్తలు, కొడుకులు, తమ్ముళ్ళు, అన్నలు, మనుమళ్ళు, స్నేహితులు శవాలై 
పడి ఉండగా చూచి చేష్టలుడిగి నేలమీద ఒరిగిపోయారు. నోళ్ళు తెరచి హాహాకారాలు చేస్తున్నారు. తహతహలాడుతూ 
నేలమీదపడి పొర్టుతూ పరితపిస్తున్నారు. జడలు వీడిపోయి వీరుల పేర్లు పెట్టి పిలుస్తూ వారి గుణగణాలను గురించి 
చెప్పుతున్నారు. నిశ్చేష్టులై కొయ్యబారిపోతున్నారు. ముఖాలను, తలలను మోదుకొంటున్నారు. అప్పుడు గాంధారి 
కృష్ణుడిని పిలిచి దగ్గరికి రమ్మని మిక్కిలి దుఃఖంతో దీనురాలై అతడితో ఇట్లా అన్నది. 


విశేషం: కాలోచితమైన ఆచారం - అంటే కొంత వివరించాలి. ఇక్కడ చేస్తున్నది సామూహిక దహన సంస్కారం. దీని పద్దతి 
సాధారణ పితృ (పతకర్మవంటిది కాదని అర్థం. అందుకే ఆ సమయానికి తగిన పద్దతిలో చేశారని అర్థం. 


గాంధారి పొలికలను చూచి కృష్ణునితో. జెప్పి దుఃఖించుట (సం. 11-16-18) 


(ఈక 


“చూడుము ధృతరాష్తు కోడండ్రం గన్నార । వీరె కన్నీరు పై వెల్లి గొనంగ 

దీనత( బొందెడు నాననంబుల విప్ర | లాపంబులైన సల్లాపములను 

నడలు చొండొరులకు నన్నల( దమ్ముల । రూపించి వేర్వేిం జూపుటయును 
బొరిమొగంబులు సూచి పురుపుర. బొక్కుచు(। దలలల్లం దూలంగ నిలుచుటలును 


తే. గలిగి యలిగెడు వారి కన్నులకు. బండు । వగుచునున్నారు కాకులు మగల తనువు 
లెక్కియున్నను చేష్టలు దక్కి కొంద । అడువ6 జేయాడకున్నవా రంబుజాక్ష! 11 


ప్రతిపదార్థం: అంబుజ+అక్ష!= కమలనేత్రుడవైన కృష్ణా!; ధృతరాష్టు= ధృతరాష్ట్రుని; కోడండ్రన్‌= కోడళ్ళను; కన్నారన్‌= 
కళ్ళారా; చూడుము; వీరె= ఇదుగో వీరే ఆ కోడళ్ళు; కన్నీరు= కంటినీరు; పై+వెల్లికొనంగన్‌= ముఖంపైన (ప్రవహిస్తుండగా; 
దీనతన్‌+పొందెడు+ఆననలంబులన్‌= దైన్యంతో కూడిన ముఖాలతో; విప్రలాపంబులైన= పొంతనలేని; సల్హాపములను= 
మాటలతో; అడలుచున్‌= దుఃఖిస్తూ; ఒండొరులకున్‌= ఒకరు మరొకరికి; అన్నలన్‌= తమ అన్నలను; తమ్ములన్‌= తమ్ముళ్ళను; 
రూపించి= నిర్ణయించి; వేర్వేణన్‌= వేరు వేరుగా; చూపుటయును= చూపించటం; పొరిన్‌= (క్రమంగా; మొగంబులు= ముఖాలు; 
చూచి; పురపురన్‌+పొక్కుచున్‌= తహతహలాడుతూ ఏడుస్తూ; తలలు+అల్లన్‌+తూలంగన్‌= తలలు వాలిపోతూ ఉండగా; 
నిలుచుటలును= ఎట్లాగో నిలదొక్కుకొని నిలబడి ఉండటం; కలిగి; అలిగెడువారి= కోపగించుకొన్నవారి; కన్నులకున్‌= కళ్ళకు; 
పండువు+అగుచున్‌+ఉన్నారు= విందు అవుతున్నారు; కాకులు; (తమ); మగల తనువులు= భర్తల దేహాలు; ఎక్కి+ఉన్నను= 
ఎక్కిఉన్నా; చేష్టలు+తక్కి= నిశేష్టలై; కొందణు= కొందరు (స్రీలు; అడువన్‌= తోలటానికి; చేయి+అడకున్నారు= చేయి 
ఆడించుకున్నారు. 


తాత్పర్యం: 'కృష్ణా! ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళను చూడుము. ఇదుగో వీరే వారు! కంటినీరు ముఖాలపైన 
వెల్లువలుగట్టగా అతిదీనమైన ముఖాలతో పొంతన లేని పలుకులతో, పుట్టెడు దుఃఖంతో, ఒకరి కొకరు చనిపోయిన 
తమ అన్నదమ్ముల ముఖాలు చూచి ఇది “ఫలానా వారిదే” అని నిర్ణయిస్తూ చూపిస్తున్నారు. చూపించి తాము చూచి 
మళ్ళీ తహతహలాడుతూ ఏడుస్తూ తలలు వాలిపోతుండగా ఎట్లాగో నిలదొక్కుకొని నిలబడి ఉన్నారు. వీళ్ళమీద 
కసి ఉన్నవారికి ఈ నాటికి 'కన్నులపండుగు” అయింది. తమ భర్తల దేహాలపై కాకులు కూర్చొని ఉన్నా వాటిని 
తోలటానికి చెయ్యి ఎత్తలేని స్థితిలో ఉన్న ఈ ఆడవారిని చూస్తే ఎంత బాధ అవుతుందో చూడుము. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అంత దుఃఖంలోనూ పగవారిని గురించి స్మరించటంలోనే మనుష్య సహజమైన అజ్ఞానం ఉన్నది. మమతానుబంధాలు 
అధికంగా ఉన్న (స్ర్తీలలో అది మరింత అధికమని నిరూపించటానికే “స్ర్తీ పర్వ' మనేపేరు వ్యాసమహర్షి ఉంచాడు. దుఃఖంలోనూ 
ద్వేషం, అసూయ, పట్టుదలలు నశించవని అర్థం. 


మానిని; 
కూలియు. గాంతి యిగుర్వ్ప(గ6 దేజము గుందక వహ్నలు గ్రూరశిఖా 
జాల మడంగియు. జాయ వెలింగెడు చందము నొందిరి శల్యు(డు( బాం 
చాలుండు.€ గర్జుండు6 జాపగురుండును శాంతనవుండు నిజంబున క్రీ 
బాలుడు వీరి ప్రభం గడచెం గుణభద్రుని. గంటె సుభద్రసుతున్‌. 12 


ప్రతిపదార్థం: శల్యుండు; పాంచాలు(డు= (ద్రుపదుడు; కర్టుండు; చాపగురుండును= ద్రోణుడూ; శాంతనవుండు= భీష్ముడు 
(వీరంతా); కూలియున్‌= చనిపోయికూడా; తేజము+కుందక= కాంతి తగ్గక; కాంతి+ఇగుర్చ(గన్‌= కొత్తకాంతులీనుతూ; 
వహ్నులు= అగ్నులు; (క్రూర= తీక్లమైన; శిఖాజాలము= జ్వాలల సమూహం; అడంగియున్‌= తగ్గిపోయినా; చాయ= కాంతి; 
వెలింగెడు చందమున్‌= (ప్రకాశించే విధాన్ని; ఒందిరి= పొందారు; నిజంబునకున్‌= నిజానికి; ఈ బాలుండు= ఈ బాలుడైన 
అభిమన్యుడు; వీరి (ప్రభన్‌= వీరందరి కాంతిని; కడచెన్‌= అధిగమించాడు; గుణభద్రునిన్‌= సుగుణవంతులలో శ్రేష్టుడైన; 
సుభద్రసుతున్‌= సుభద్ర కుమారుడైన అభిమన్యుడిని; కంటె?= చూచావా? 


తాత్సర్యం: కృష్ణా! శల్యుడు, (ద్రుపదుడు, కర్గుడు, ద్రోణుడు, భీష్ముడు వీరంతా యుద్దంలో చనిపోయినా, 
ac) ణు 
మంటలు తగ్గాక కూడా అగ్ని కాంతి ఎట్టా కొత్త కొత్తగా పుట్టుతూ ఉంటుందో అట్లా ప్రకాశం తగ్గకుండా ఉన్నారు. 
NM రో = అ ల ౧m MN 
నిజానికి ఏరందరికన్నా ఎక్కువ కాంతితో అభిమన్యుడు మెరిసిపోతున్నాడు. సుగుణాలఖని ఈ సుభద్రకొడుకు ఈ 
బాలుడిని చూచావా? (శవంలో కూడా జీవకాంతులు తగ్గలేదని అర్థం). 


విశేషం: అలం: ఉపమ. వృత్తలక్షణానికి చూడండి స్త్రీ 1.90 


ఆ. ప్రభువు లంతనంత రాజిల్ల నెడనెడ । వీరయోధతతులు వెలుంగుచుండ 

గ్రహచయమునఈ దారక ప్రకరంబున । బొలుచు గగనతలము. బోలె. గలను. 13 
ప్రతిపదార్థం: ప్రభువులు= రాజులు; అంతన్‌+అంతన్‌= అక్కడక్కడా; రాజిల్లన్‌= (ప్రకాశిస్తుండగా; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; 
వీరయోధతతులు= వీరులైన యోధుల సమూహాలు; వెలు(గుచుండన్‌= ప్రకాళిస్తుండగా; గహచయమునన్‌= (గ్రహాలరాశితోనూ; 


తారక (ప్రకారంబునన్‌= నక్షత్రాల సముదాయంతోనూ; పొలుచు= ఒప్పినటువంటి; గగన తలమున్‌= ఆకాశతలాన్ని; కలను= 
యుద్ధభూమి; పోలన్‌= పోలి ఉంది. 


తాత్పర్యం: అక్కడక్కడా రాజులు, అక్కడక్కడా యుద్దవీరులు కాంతులీనుతూ ్రకాశిస్తుండగా ఈ యుద్ధభూమి 
(గహరాశులతోనూ, నక్షత్రసముదాయాలతోనూ వెలిగే ఆకాశంవలె కనిపిస్తున్నది. 


విశేషం: అలం: ఉపమ. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 625 


(ఈక 


అర్జున భీష్మ చాపాచార్య భీమ క ।ర్జాదుల మహిత దివాస్త్ర వితతు 
లాడిన నొండొక కీడు రానేరమి । వీతవికారమై వీరయోధ 
చారుశరీరసంచయ ముండా దీని! గంకశివాగ్భధ్రకాకకులము 
లాదిగా€ గలుగు క్రన్యాదముల్‌ వీ(కు వీ । కాడుట నెంగిలి యయ్యెనకట! 


తే. హంసతూలికా తల్పములందు. బొందు । భోగిజనముల మృదుగాత్రములు ముకుంద! 

కంటె పరుసని ధరణి భాగమున. గూలి | యున్న యవి సూచువారల యుల్ల ముడుక. 14 
ప్రతిపదార్థం: ముకుంద!= ఓ కృష్ణా; అర్జున; భీష్మ; చాపాచార్య= ధనుర్విద్యాగురుడైన ద్రోణ; భీమ; కర్ణాదుల= కరుడు 
మొదలైన మహావీరుల; మహిత= గొప్పవైన; దివ్యాస్త వితతులు= దివ్యమైన అ(స్రసముదాయాలు; ఆడినన్‌= నాటుకోగా; 
ఒండొక= ఏ ఒక్క; కీడు రానేరమిన్‌= అపాయం కలుగనందువలన; వీత= పోయిన; వికారమై= వికారం కలిగినదై (ఏ వికారం 
లేకుండా); వీరయోధ= వీరులైన యోధుల; చారు= అందమైన; శరీర సంచయము= శరీర సముదాయం; ఉండ౦గాన్‌= 
యుద్దభూమిలో ఉండగా; దీనిన్‌= దీనిని; కంక= రాపులుగులు; శివాగృధ్రకాకకులములు= నక్కలు, (గ్రద్దలు, కాకులు - వీటి 
సముదాయం; ఆదిగాంగలుగు= మొదలైనటువంటి; (క్రవ్యాదముల్‌= మాంసాన్ని తినేవి; వీకు ఏీ(కాడుటన్‌= ఉద్దతితో చెలరేగి 
పరాక్రమించటంవలన; ఎంగిలి+అయ్యెన్‌+అకట!= అయ్యో! ఎంగిలి అయిపోయింది; హంసతూలికా తల్పములందున్‌= బూరుగు 
దూదితో చేసిన పరుపులందు; పొందు= విశ్రమించే; భోగిజనముల= ఈ భోగపురుషుల; మృదుగాత్రము=మెత్తటి శరీరాలు; 
చూచువారల= చూచేవారి; ఉల్లము+ఉడుకన్‌= హృదయాలు పరితపించే విధంగా; పరుసని= కఠినమైన; ధరణిభాగమునన్‌= 
నేలమీద; కూలి= పడి; ఉన్నయవి= ఉన్నాయి; కంటె= చూచావా? 


తాత్సర్యం: కృష్ణా! అర్జున, భీష్మ, (ద్రోణ, భీమ, కర్ణాదుల దివ్యాస్త సముదాయాలు నాటినా కించిత్తు కీడు వాటిల్లని 
ఈ మహావీరుల దేహాలను రాపులుగులు, నక్కలు, (గ్రద్దలు, కాకులు ఆక్రమించి పొడిచి పొడిచి ఎంగిలిచేశాయి. 
అయ్యో! హంసతూలికాతల్పాలలో విశ్రమించే ఈ విలాసపురుషుల శరీరాలు కఠినమైన ఈ నేలపై పడి ఉన్నాయి. 
చూచేవారికి గుండెలు తరుక్కుపోతున్నాయి. చూచావా? 


క. చెవిని సొగియించు వీణా । రవమును గానంబు వేణురావము నిత్యో 
తృవముగ విను రాజులకడ । శివారుతము చెల(గుచునికి చిత్త మలంచెన్‌. 15 


ప్రతిపదార్థం: చెవినిన్‌= చెవులను; సొగియించు= సుఖింపచేసేటువంటి; వీణానాదం; గానంబు= పాట; వేణురావము= 
పిల్లనగ్రోవి ధ్వని; నిత్య+ఉత్సవముగన్‌= (ప్రతిరోజూ సంతోషదాయకమైన వినోదంగా; విను= వినేటువంటి; రాజులకడన్‌= 
రాజుల సమీపంలో; శివారుతము= ఆడు నక్కల ఊళలు; చెలంగుచునికి= ధ్వనిస్తూ ఉండటం; చిత్తము= హృదయాన్ని; 
అలంచెన్‌= బాధపెట్టుతోంది. 


తాత్సర్యం: ప్రతిరోజూ వినోదకార్య(క్రమాలుగా చెవులను సుఖింపచేసే వీణానాదాన్ని, మధురగానాన్ని వేణుధ్వనులను 
వినేటువంటి రాజుల వద్ద నక్కలు ఊళలు విజృంభించటం చూస్తే హృదయం కలత పొందుతున్నది. 


తే. సారచందనహృద్య కస్తూరి కాది । లేపనాలిప్తి నుండెడు భూపవర్యు 
లకట! శోణితపంకదిగ్దాంగులగుట । గనుట కోర్వరాదయ్యెడు. గమలనాభ!. 16 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సార= శ్రేష్టమైన; చందన= శ్రీగంధం; హృద్య= మనోహరమైన; కస్తూరిక+ఆది= కస్తూరి, పునుగు, జవ్వాది 
మొదలైన; లేపన= లేపనాల; ఆలిప్తిన్‌= పూతతో; ఉండెడు= సుగంధాలు చిమ్ముతూ ఉండే; భూపవర్యులు= రాజులు; అకట!= 
అయ్యో!; శోణిత= రక్తమనే; పంక= బురదచేత; దిగ్ర+అంగులగుటన్‌= పూత పూయబడిన శరీరాలు కలవారు కావటం వలన; 
కమలనాభ!= ఓ కృష్ణా; కనుటకున్‌= చూడటానికి; ఓర్వరాదు+అయ్యెడున్‌= భరింటానికి వీలుకాకుండా ఉన్నది. 


తాత్పర్యం: (శ్రేష్టమైన శ్రీగంధం, మనోహరమైన కస్తూరి, పునుగు, జవ్వాది మొదలైన లేపనాలతో సుగంధాలు 
చిమ్ముతూ అందంగా కనిపించే ఈ రాజుల శరీరాలు రక్తమనే బురద పూత పూయబడి చాలా దారుణంగా 
అగుపిస్తున్నాయి. కృష్ణా! ఎట్టా చూచి భరించటం? 


క. వనితలు మేలపుమెయి మెలు । పున. దిగిచిన నొప్పు హారములు మొదలగు ప్ర 

న్నని తొడవులు గ్రద్దలు దివి । య నరేంద్రులు గొందటునికి యచ్యుత! కంటే? 17 
ప్రతిపదార్థం: అచ్యుత!= కృష్ణా!; మేలపు మెయిన్‌= సరదాగా; వనితలు= తమ (ప్రియురాళ్ళు; మెలుపునన్‌= నెమ్మదిగా; 
హారములు మొదలగు= దండలు మొదలైన; (ప్రన్నని= చక్కటి; తొడవులు= ఆభరణాలు; తివియన్‌= తీసివేయగా; ఒప్తు= 
ప్రకాశించే; రాజులు; కొందణు(ఇక్కడ); (ఆ నగలను); (గ్రద్దలు= గద్దలు; తివియన్‌= లాగిపారవేస్తుండగా; ఉనికి= ఇలా 
పడిఉండటం; కంటే?= చూస్తున్నావా? 


తాత్పర్యం: కృష్ణా! తమ ప్రియురాళ్ళు సరదాకొరకు తాము ధరించిన చక్కని ఆభరణాలను హారాలను తీసివేస్తుండగా 
ప్రకాశించే రాజులు ఆ నగలనే (గ్రద్దలు క్రూరంగా లాగివేస్తుండగా ఈ యుద్ధభూమిలో చలనం లేకుండా పడి 
ఉన్నారు. చూస్తున్నావు కదా! 


క. ప్రాణంబులు విడిచియును గృ । పాణాదులు విడువకున్న భటు లారయ స 

ప్రాణుల పోలెం బ్రధన । క్షోణికి( దొడవగుచు నున్కి చూడుము కృష్ణా! 18 
ప్రతిపదార్థం: కృష్ణా!= వాసుదేవా!; ప్రాణంబులు= ప్రాణాలు; విడిచియును= విడిచిపెట్టికూడా; కృపాణ+ఆదులు= కత్తులను 
కటార్లను; విడువక+ఉన్న= చేతులలో అట్లాగే పట్టుకొని ఉన్న; భటులు= యోధులు; ఆరయన్‌= బాగాచూస్తే; స ప్రాణుల 


పోలెన్‌= (బ్రతికి ఉన్న వారిలాగా; ప్రధన క్షోణికిన్‌= యుద్ద భూమికి; తొడవు+అగుచున్‌= ఆభరణాలౌతూ; ఉన్కి= (ప్రకాశిస్తూ 
ఉండటం; చూడుము. 


తాత్సర్యం: వాసుదేవా! ప్రాణాలు వదిలినా కూడా కత్తులను కటార్లను తమ చేతుల్లోనే ఉంచుకొని ఉన్న ఈ 
వీరులు బాగా చూస్తే బ్రతికి ఉన్నవారివలెనే కనిపిస్తున్నారు. ఈ యుద్దభూమికి సమర్పించబడిన ఆభరణాలవలె 
అగుపిస్తున్నారు - చూస్తున్నావా? 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


క. _ సూరెలను నందిజను లిం । పారంగ వినుతింప నొప్పునట్టి మహీశుల్‌ 
నారీజనములు సుట్టుం । జేరి పనవుచుండ నునికి సేసె నలంతన్‌. 19 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 627 


ప్రతిపదార్థం: సూరెలను= (ప్రక్కలను; వంది జనులు= వంది మాగాధులు; ఇంపు+ఆరంగన్‌= మనోహరంగా; వినుతింపన్‌= 
స్తోత్రాలు చేస్తుండగా; ఒప్పునట్టి= ప్రకాశించేటువంటి; మహీశుల్‌= రాజులు; నారీజనములు= తమ తమ స్రీలు; చుట్టున్‌+చేరి= 
చుట్టూచేరి; పనవుచుండన్‌= ఏడుస్తూ ఉండగా; ఉనికి= ఇట్లా ఉండటం; అలంతన్‌= దుఃఖాన్ని; చేసెన్‌= కలిగిస్తోంది. 


తాత్సర్యం: వందిమాగధులు చుట్టూ నిలబడి మనోహరంగా స్తోత్రపాఠాలు చెప్పుతూ ఉంటే ప్రకాశించేటువంటి 
రాజులు తమతమ స్రీలు చుట్టూ చేరి హృదయవిదారకంగా ఏడుస్తుండగా ఇట్టా పడి ఉండటం ఎంతో బాధను 
కలిగిస్తున్నది. 


తే. కూరు మొన పెట్టినట్టులు గొంద టుజ్జ్వ । లాయుధములు గంకటములు నమర నున్న 

జూచి చావని వారని చూడు చేర । నరుగకున్నవి కంక గృధ్రాదు లనికి. 20 
ప్రతిపదార్థం: కొందలు= కొందరు యుద్దవీరులు; కూరు మొనపెట్టిన+అట్టులు= కునుకుతీస్తున్నవారివలె; ఉజ్ఞ్యల= ప్రకాశిస్తున్న; 
ఆయుధములు= ఆయుధాలు; కంకటములు= కవచాలు; అమరన్‌= ఒప్పగా; ఉన్నన్‌= ఉండగా; చూచి; చావని వారని= 


చనిపోయినవారు కారని (అంటే (బ్రతికినవారేనని); కంక= రాపులుగులు; గృధ్ర+ఆదులు= గద్దలు మొదలైనవి; అనికిన్‌= 
యుద్దభూమివైపు; అరుగక+ఉన్నవి= వెళ్ళకుండా ఉన్నాయి; చూడు= చూడుము. 


తాత్సర్యం: కృష్ణా! అటుచూడుము కొంతమంది వీరులు మెరిసిపోతున్న ఆయుధాలతో తళతళలాడుతున్న కవచాలతో 
కునుకుతీస్తున్నవారివలె అగుపిస్తూ ఉండటం చూచి వారు (బ్రతికినవారే అని రాపులుగులు, గద్దలు ఆవైపుకి 
రాకుండా దూరదూరంగానే ఉంటున్నాయి. 


విశేషం: అలం: ('భ్రాంతిమంతం. 


వ. ఇది యంతయు నీచే సాధితంబైన కార్యం” బని పలికి వెండియు. 21 
తాత్సర్యం: ఇదంతా నీవు సాధించిన ఘనకార్య'మని ఎత్తిపొడిచి గాంధారి మళ్ళీ ఇట్లా అంటున్నది. 


సీ, “అట్టలకడ యుత్తమాంగముల్‌ గానక | యలమట నలుగడ లరయువారు. 
దలలు చేతుల(గొని తనువు లుత్తలమున( । దజచు పీనుంగులలో. దడవు వారు 
శిరములు మేనుల. జేర్చి భావించి ని । జాస్యముల్‌ వ్రేసికొం చజిచువారు 
తునియలు పెక్కైనం బనివడి గూర్చి రూ । పులు గనుంగొని మూర్చ మునుంగువారు 


తే. నైన కౌరవపాంచాలి మానినీ జ। నముల నచ్యుత! చూడుము నాథజనక 
పుత్రసోదరశవముల పొంతకే(గి । పెక్కు దురవస్థ లొందెద రక్కటకట! 22 


ప్రతిపదార్థం: అచ్యుత!= కృష్ణా! అట్టలకడన్‌= మొండెముల దగ్గర; ఉత్తమాంగముల్‌= తలలు; కానక= కనిపించక; అలమటన్‌= 
దుఃఖంతో; నలుగడలు= నాలుగువైపులా; అరయువారు= తిరిగిచూస్తున్నవారు; తలలు; చేతులన్‌+కొని= చేతుల్లో పట్టుకొని; 
తనువులు= మొండెములను; ఉత్తలమునన్‌= పరితాపంతో; తజచు= అధికమైన; పీనుంగులలోన్‌= శవాలలో; తడవువారు= 
వెదికి చూచేవారు; శిరములు= తమకు దొరికిన తలలను; మేనులన్‌+చేర్చి= శరీరాలతో చేర్చి; భావించి= తమవారిని 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


పోల్చుకొని; నిజ+ఆస్యముల్‌= తమ ముఖాలను; ్రేసికొంచున్‌= మొత్తుకొంటూ; అజచువారు= ఏడ్చేవారు; తునియలు+ 
పెక్కు+ఐనన్‌= శరీరాలు ముక్కలు ముక్కలయిపోగా; పనివడి= యత్నించి; కూర్చి= ఆ భాగాలను చేర్చి; రూపులు= 
తమవారి దేహాలను; కనుంగొని= గుర్తించి; మూర్భన్‌= మూర్చలో; మునుంగువారున్‌= పడిపోయేవారు; ఐన= అయినటువంటి; 
కౌరవ= కౌరవులకు చెందిన; పాంచాల= పాంచాలురకు చెందిన; మానినీజనములన్‌= ్రీలను; చూడుము; నాథ= భర్తల; 
జనక= తండ్రుల; పుత్ర= కొడుకుల; సోదర= అన్నదమ్ముల; శవముల పొంతకున్‌+ఏంగ౧= శవాల వద్దకు వెళ్ళి; అక్కటకట!= 
అయ్యయ్యో; పెక్కు= ఎన్నో; దురవస్థలు= పాట్లు; ఒందెదరు= పడుతున్నారు (పొందుతున్నారు). 


తాత్సర్యం: “కృష్ణా! అటు చూడుము. మొండెముల దగ్గర తలలు కనిపించక కొందరు నాలుగు దిక్కులా పరుగెత్తి 
తలలు వెదుకుతున్నారు. తలలు చేతులలో పట్టుకొని మొండెములు కనిపించక పరితాపంతో ఆ పీనుగుల పెంటల్లో 
కొందరు మొండెములు వెదకుతున్నారు. తమకు దొరికిన తలలను శరీరాలతో చేర్చి తమ వారిని పోల్చుకొని 
బాధతో తలలు మొత్తుకొంటూ కొందరు ఏడుస్తున్నారు. శరీరాలు ముక్కలయిపోగా ఆ భాగాలను కూర్చుకొని 
తమవారి దేహాలను గుర్తించి కొందరు మూర్చపడిపోతున్నారు. తమ భర్తల, తండ్రుల, కొడుకుల, అన్నదమ్ముల 
శవాలవద్దకు వెళ్ళి, వారు పడుతున్నపాట్లు ఎట్టా చూడటం! అయ్యయ్యో! 


తే. అవయవములు రూపజంగ6 గ్రవ్యాద భక్షి । తంబులై యున్న్మి( గొన్ని శవంబు లువిద 

లెంత సూచియునవి గొంద టిటు(గ జాల | రయ్యెదరు సూడు తమ బంధులగుటః గృష్ట! 23 
ప్రతిపదార్థం: కృష్ణ!= వాసుదేవా! అవయవములు= శరీర భాగాలు; రూపు+అఅంగన్‌= ఆకారాలు నశించగా; (క్రవ్యాద= 
మాంసం తినేటువంటి కాకులు గ్రద్దలు మొదలైనవాటి చేత; భక్షితంబులు+ఐ= తినబడి; ఉన్కిన్‌= ఉండటంవలన; తమ 
బంధులు+అగుటన్‌= తమ బంధువులు కావటంవలన; ఉవిదలు= స్త్రీలు; కొందజు= కొంతమంది; కొన్ని శవంబులు= కొన్ని 


శవాలను; ఎంత చూచియున్‌= ఎంత పరికించినా; అవి= ఆ శవాలను; ఎయుం/గంయజాలరు+అయ్యెదరు= గుర్తించలేకుండా 
పోతున్నారు!; చూడు. 


తాత్పర్యం: వాసుదేవా! కొన్ని శవాల అవయవాలు నక్కలు కాకులు తినివేయటంవలన, పూర్తిగా ఆకారాలు 
కోల్ఫోవటంవలన, తమబంధువుల శవాలకొరకై వచ్చి పరికిస్తున్న కొంతమంది స్రీలు తమవారి దేహాలనే గుర్తించలేకుండా 
పోతున్నారు. ఇది ఎంత దురవస్థ! 


క. _ ఇట్టివి యెల్లనుం గనుంగొను । కట్టిడితన మొందునట్లుగా నేమొకొ తొ 
ల్పుట్టువునం జేసితి నీ । చుట్టలనిటు సూడకుండ( జొప్పడ దయ్యెన్‌. 24 
ప్రతిపదార్థం: ఇట్టివి= ఇలాంటి దురవస్థలను; ఎల్లనున్‌= అన్నిటిని; కనుంగొను= చూచేటటువంటి; కట్టిడితనము= (క్రూరత్వం; 


ఒందునట్టుగాన్‌= పొందేటట్టుగా; తొల్పుట్టువునన్‌= పూర్వజన్మంలో; చేసితిన్‌= (ఏ పాపాన్ని) చేశానో; ఏమొకొ= ఏమో; ఈ 
చుట్టలన్‌= ఈ బంధువులను; ఇటు= ఇలా; చూడకుండన్‌= చూడకుండా ఉండటానికి; చొప్పడదు+అయ్యెన్‌= కుదరలేదు. 


తాత్పర్యం: ఇట్టాంటి దురవస్థలను చూచే క్రూరత్వం పొందేటట్టుగా పూర్వజన్మలో నేను ఏపాపం చేశానో ఏమో? 
[oye (©) ౧ 
ఈ బంధువులను ఇట్లా చూడకుండా తప్పింది కాదు. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 629 


క్ర అని పలుకునపుడు దుర్యో | ధనుని కళేబరము దృగ్గతంబగుటయు న 

వ్వనిత యిల ద్రెళ్ళె నటికిన । యనంటి క్రియన్‌ మూర్చం జిత్త మవశం బైనన్‌. 25 
ప్రతిపదార్థం: అని= అని పై విధంగా; పలుకునపుడు= మాట్లాడుతున్న సమయంలో; దుర్యోధనుని కళేబరము= దుర్యోధనుని 
శరీరం; దృక్‌+గతంబు+అగుటయున్‌= కనిపించటంతో; ఆ+వనిత= ఆ (స్రీ (గాంధారి); మూర్భన్‌= మూర్చవలన; చిత్తము= 
మనస్సు; అవశంబు+ఐనన్‌= అదుపు కోల్ళోగా; నణికిన= నరికివేసిన; అనంటి క్రియన్‌= అరటి చెట్టువలె; ఇలన్‌= నేలమీద; 
త్రెళ్ళెన్‌= పడిపోయింది. 


తాత్సర్యం: అని ఇట్లా మాట్లాడుతున్న సమయంలో దుర్యోధనుడి శవం గాంధారి కంటబడింది. వెంటనే ఆ తల్లి 
మూర్చవలన వివశురాలై మొదలు నరికిన అరటిచెట్టువలె నేలమీద పడిపోయింది. 


విశేషం: అలం: ఉపమ. 


గాంధారి దుర్యోధనుని కళేబరంబు చూచి పలవించుట (సం. 11-17-1) 
వ. ఇట్లు మూర్తిల్లి కొండొక సేపునకుం దెలిసి గాంధారి పరిచారిక లూందికొని పోవ నప్పత్ర శవంబుకడకు( 
బోయి. 26 


ప్రతిపదార్థం: ఇట్టు; మూర్చిల్లి; కొండొకసేపునకున్‌= కొంతసేపటికి; తెలిసి= తెలివివచ్చి; గాంధారి; పరిచారికలు; ఊందికొని 
పోవన్‌= ఊతగా పట్టుకొనగా; ఆ+పుత్రశవంబు కడకున్‌= ఆ కుమారుడి శవంవద్దకు; పోయి. 


తాత్పర్యం: ఇట్లా మూర్చపోయి, కొంత సేపటికి తెలివి రాగా, గాంధారిని పరిచారికలు పట్టుకొని పోగా, ఆ 
కుమారుడి శవం దగ్గరగా వెళ్ళి. 


విశేషం: ఊంది= ఊతగా; కొని= పట్టుకొని - అంటే ఆసరాగా నిలిచి నెమ్మదిగా నడిపించుకొని పోవటమని అర్థం. 


తరలము: 

విపుల వక్షముమీ(ద నశ్రులు వెల్లిగొల్పుచు వ్రాలి 'యో 

నృపతికుంజర! కౌరవేశ్వర! నేలనిమ్మెయి నీ యుదా 

త్తపు శరీరము. బొంద. బాడియె? తల్లి వచ్చిన భక్తితో 

నుపచరింపక లాంతివై యిటులూరకుండుట యుక్తమే?” 27 
ప్రతిపదార్థం: విపుల= విశాలమైన; వక్షము మీ(దన్‌= రొమ్ముమీద; అ(శ్రులు= కంటినీరు; వెల్లికొల్పుచున్‌= ప్రవాహంలాగా 
కారుస్తూ; వ్రాలి= ఆశరీరంమీద వాలిపోయి; ఓ నృపతి కుంజర!= ఓ రాజశ్రేష్టుడా!; కౌరవేశ్వర!= కౌరవులలో ్రేష్టుడా!; 
నీ+ఉదాత్తము+శరీరము= నీదైన గొప్ప శరీరం; ఇమ్మెయిన్‌= ఇంత నికృష్ణంగా; నేలన్‌= నేలమీద; పొందన్‌= పడిఉండటం 
(నేలను చేరటం); పాడియె?= న్యాయమా?; తల్లి వచ్చినన్‌= తల్లి దగ్గరకు వస్తే; భక్తితోన్‌= భక్తితో ఉపచరింపక= లేచి 
నమస్కరించి సేవించకుండా; లాంతివి+ఐ= వేరే వ్యక్తిలాగా; ఇటులు= ఈ విధంగా; ఊరక+ఉండుట= మౌనంగా కదలకుండా 
ఉండటం; యుక్తమే?= సమంజసమేనా? 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: విశాలమైన కుమారుడి రొమ్ముమీద ఎడతెగకుండా కన్నీరు కారుస్తూ గాంధారి వాలిపోయింది. రాజులలో 
పేరుపొందావు. కౌరవులలో అందరికన్నా మిన్న అనిపించుకొన్నావు. నాయనా! నీ గొప్ప దేహం ఇట్లా నికృష్ణంగా 
నేలమీద పడి ఉండటం ఎంత అన్యాయమయ్యా! తల్లి దగ్గరికి వస్తే, లేచి నమస్కరించి ఉపచారాలు చేయకుండా 
వేరే వ్యక్తివలె కదలకుండా మౌనంగా ఉన్నావే! నీ కిది న్యాయంగా ఉన్నదా? (అని బాధపడుతున్నది). 


విశేషం: తరములో (ప్రతిపాదానికీ న, భ, ర, స, జ, జ, గ అనే గణాలుంటాయి. 1-12 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం 
కలదు. 


వ. అని మటియు ననేక ప్రకారంబులం బలవించుచు హాహాకారంబు లెసంగ రోదనంబు చేసి యా 
సుబలనందన తన సమీపంబునకు€ జనుదెంచియున్న యుపేంద్రున కిట్లనియె. 28 


ప్రతిపదార్థం: అని= ఇట్టా బాధపడి; మజీయున్‌= ఇంకా; అనేక= పలు; (ప్రకారంబులన్‌= రీతులలో; పలవించుచున్‌= 
విలపిస్తూ; హాహాకారంబులు+ఎసంగన్‌= హాహాకారాలు అతిశయించగా; రోదనంబుచేసి= ఏడి; ఆ సుబలనందన= ఆ 
గాంధారి; తన; సమీపంబునకున్‌= దగ్గరకు; చనుదెంచియున్న= వచ్చి ఉన్న; ఉపేంద్రునకున్‌= కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నది. 


తాత్సర్యం: అని ఇట్టా బాధపడి ఇంకా పలువిధాలుగా తనకుమారుడిని గురించి తలచుకొంటూ హాహాకారాలు 
చేస్తూ ఏడుస్తుండగా గాంధారి సమీపానికి కృష్ణుడు వచ్చాడు. ఆయనను చూచి గాంధారి ఇట్లా అన్నది. 
మంగళమహాశ్రీ: 

ఈతండు రణంబునకు నెత్తి చనుచుండియును నెంతయును భక్తిం గని నాకుం 

బ్రీతియెసంగం బలికి బ్రేమ మొలయం బొగడి పెద్దయు వినీతినిరతుండై 

చేతులు మొగిడ్డి జయ సిద్ధియుంగ దీవన విశిష్టదయ నిమ్మనిన ధర్మం 

బే తల ననూనమగు నిద్ధజయ మా తలకు నెట్లయిన సిద్ధమగు నంటిన్‌. 29 


ప్రతిపదార్థం: ఈత(డు= ఈ సుయోధనుడు; రణంబునకున్‌= యుద్దానికి; ఎత్తి= దండెత్తి; చనుచున్‌+ఉండియును= వెళ్తూ; 
ఎంతయును= ఎంతో; భక్తిన్‌+కని= భక్తితో నన్ను చూచి; నాకున్‌+*ప్రీతి+ఎసంగన్‌+పలికి= నాకు ఎంతో సంతోషం కలిగేలా 
మాట్లాడి; (ప్రేమము+ఒలయన్‌+పొగడి= (ప్రేమ పుట్టేలా పొగడి; వినీతి= వినయంతో; నిరతుండు+ఐ= (శ్రద్ద కలిగినవాడై; 
చేతులు; మొగిడ్చి= జోడించి (నమస్కరించి); జయసిద్దియు(గన్‌= జయం సిద్దించేలాగున; విశిష్టదయన్‌= మిక్కిలి అనుగ్రహంతో; 
దీవనన్‌= ఆశీస్సు; ఇమ్ము+అనినన్‌= ఇవ్యాలమ్మా! - అని కోరగా; ధర్మంబు= ధర్మం; ఏ తలన్‌+అనూనము+అగున్‌= ఏ 
పక్షంలో అధికంగా ఉంటుందో; ఇద్దజయము= గొప్పవిజయం; ఆ తలకున్‌+ఎట్టయినన్‌= ఆ వైపు ఎట్లాగైనా; సిద్దము+అగున్‌= 
సిద్దిస్తుంది; అంటిన్‌= అన్నాను. 

తాత్సర్యం: ఈ సుయోధనుడు యుద్దానికి పూనుకొని వెళ్తూ ఎంతో భక్తితో నన్ను దర్శించుకొని నాకు సంతోషం 
కలిగే మాటలు మాట్లాడి (పేమ పుట్టేటట్టు పొగడి వినయంతో కూడినవాడై చేతులు జోడించి నమస్కరించి “తల్లీ! 
నాకు విజయం సిద్దించేటట్టుగా నీవు మిక్కిలి అనుగ్రహంతో ఆశీర్వదించుము' అని కోరగా 'నాయనా! ధర్మం ఏ 
పక్షంలో అధికంగా ఉంటుందో ఆ పక్షానికి దిగ్విజయం ఎట్టాగయినా తప్పక సిద్దిస్తుం' దని అన్నాను. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 631 


విశేషం: 'యతో ధర్మ స్తతో జయః (ఎక్కడ ధర్మముంటే అక్కడ విజయమని అర్థం). ధర్మం సత్యకర్మకు సంబంధించింది. 
భగవంతుడు ధర్మసంరక్షణకే అవతరిస్తాడు. 

'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, 

అభ్యుత్తాన నుధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌' (గీత) 

పాండవులు “ధర్మ రక్షితులని గాంధారికి తెలుసును కాబట్టి ఇట్టా అంటున్నది. 

మంగళమహా్రీవృత్తంలో ప్రతిపాదానికీ భ జు స, న, భజ, స, న, గ, గ అనే గణాలుంటాయి. 1-9-17 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 
వ. ఇట్లన నేల? యంటేని. 30 


ప్రతిపదార్థం: ఇట్టు; అనన్‌+ఏల?= ఎందుకు అన్నావు?; అంటి(ఏ)+ఏనిన్‌= అంటే. 


తాత్సర్యం: ఇట్లా ఎందుకు అన్నానంటే. 
మానినీవృత్తము: 
జూదమునప్పుడు సర్వజనంబులు చూచి భయంపడి యిప్పని యి 
మేదిని సేనలకుం గురుకోటికి మృత్యువు గాని నిజం బల(తిం 
బోదని యాడరె? యమ్మెయి నాదగు బుద్దికి దోచిన సత్యము దా 
మోదర! పాటిలదే కొడుకంచు. బ్రియోక్తులు వల్కిన బెంపు సెడున్‌. 31 


ప్రతిపదార్థం: జూదము+అప్పుడు= జూదమాడే సమయంలో; సర్వజనంబులు= అక్కడ చేరిన జనులంతా; చూచి= ఆ 
(ద్రౌపదీమాన భంగాన్ని చూసి (భీముడు చేసిన (ప్రతిజ్ఞలు); భయంపడి= భయపడి; ఈ+పని= ఇట్లా చేయటం; -ఈ+మేదినిన్‌= 
ఈ భూమిలో; సేనలకున్‌= సైన్యాలకు; కురుకోటికిన్‌= కౌరవ సమూహానికి; మృత్యువు+కాని= మృత్యువు తప్ప (మరొకటి 
కాదు); నిజంబు= సత్యం; అలంతిన్‌= తేలికగా; పోదు= పొయ్యేది కాదు; అని; ఆడరె?= అనలేదా?; ఆ+మెయిన్‌= ఆ 
విధంగా; దామోదర!= ఓ కృష్ణా!;' నాదగు= నాదైన; బుద్దికిన్‌= బుద్దికి; తోచిన సత్యము= తోచిన సత్యం; పాటిలదే?= 
కలుగదా?; కొడుకు+అంచున్‌= కొడుకు అంటూ; (ప్రియ+ఉక్తులు= మంచిమాటలు; పల్కినన్‌= పలికితే; పెంపు+చెడున్‌= 
శ్రేయస్సు నశిస్తుంది. 


తాత్సర్యం: ఆనాడు జూదమాడుతున్న సమయంలో అక్కడ చేరిన జనమంతా (ద్రౌపది మానభంగాన్ని, భీముడి 
ప్రతిజ్ఞలు చూచి ఇట్లా చేయటం ఈ భూమిలోని సైన్యానికి, కౌరవవంశానికి చావుకోసం తప్ప - ధర్మం అంత 
సులభంగా నశించదు - అని అన్నారు గదా! నా బుద్దికి కూడా అదే తోచింది. అది జరగకపోతుందా? కుమారుడని 
మెప్పుకోలు మాటలు పలకటం పెంపు కలిగించదు. 


నిశేషం: కొడుకు ఇట్లా అడిగినప్పుడు తల్లి అట్లా చెప్పటం కేవలం ద్వాపరయుగానికి సంబంధించిన మాతృధర్మమనే చెప్పాలి. 
Ey యు (క్‌, 

రాజనీతి ప్రకారం ఆలోచిస్తే చివరి నిమిషంలోనైనా ఈ మాటలకు విలువనిచ్చి 'సంధి” చేసుకోకుండా ఉంటాడా అన్న ఆశ 

కూడా ఆ తల్లికి ఉండవచ్చును. ఆశీర్వదించినా జయం పొందడు. అందుకే ధర్మమున్నచోట విజయమనిచెప్పి అతడినే 

ఆలోచించుకొమ్మంది. భారతంలోని (స్త్రీ పాత్రలలోని విజ్ఞత, వివేకం ఉదాత్తమైనవి - అనటానికి గాంధారి పలుకులు (ప్రబల 

నిదర్శనం. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


మానినీ వృత్తంలో (ప్రతిపాదానికీ ఏడు భగణాలు, మీద గురువు ఉంటాయి. 1-13 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం కలదు. 


వ. వినుము దీవనకుం జొరక మధ్యస్థపుమాట లాడుటయకాదు మటిీ నే నప్ప డతని తోడ. 32 


ప్రతిపదార్థం: వినుము; దీవనకున్‌+చొరక= ఆశీర్వదించకుండా; మధ్యస్థపు మాటలు+ఆడుట+అ+కాదు= మధ్యస్థంగా 
మాటలాడటమే కాదు; మటీ; నేను; అప్పుడు+అతనితోడన్‌. 


తాత్సర్యం: అంతేకాదు. వినుము. ఆశీర్వదించకుండా మధ్యస్థంగా మాట్లాడటమే కాదు. మరి నేను అతడితో 
ఇంకా- (ఇట్లా అన్నాను.) (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “'ఆహవంబునయందు నీ వోహటించి । పోవ సడివచ్చు సడి కంటె. జావుమేలు; 

శస్త్రజీవితం బరలోకసౌఖ్య మనుభ । నింపు మమరత్వసంపద వెలయు మంటి.” 33 
ప్రతిపదార్థం: ఆహవంబున+అందున్‌= యుద్దంలో; నీవు; ఓహటించి+పోవన్‌= వెనుదిరిగిపోగా; సడి= అపవాదు; వచ్చున్‌= 
వస్తుంది; సడికంటెన్‌= ఆ అపవాదువలన అపకీర్తి కన్నా; చావు మేలు= మరణం మేలు; (కనుక) శస్తజీవితన్‌= శస్తాలతో 
జీవించే యోధుని ధర్మంతో (వీరత్వంతో); పరలోక= స్వర్గలోక; సౌఖ్యము= సుఖాన్ని; అనుభవింపుము; అమరత్వ సంపదన్‌= 
స్వర్గంలో మరణంలేని వైభవంతో; వెలయుము+అంటిన్‌= (ప్రకాశించుమన్నాను. 


తాత్పర్యం: “యుద్దంలో వెనుదిరిగి వస్తే అపకీర్తి వస్తుంది. అపకీర్తికన్నా చావు నయం. నీవు యుద్దవీరుడుగా 
జీవించుము. పరలోక సౌఖ్యాన్ని పొందుము. స్వర్గంలో మరణంలేని వైభవాన్ని పొందుము. సుఖించుము” అన్నాను. 


క. అని చెప్పియుంటి; నా చె । ప్పిన యట్టులు సేసి యితండు పేరును బెంపుం 

గనియుండంగ ని ట్లడలున | మునుగు టరయఈ గడుపుశోకమున పెంపు సుమీ! 34 
ప్రతిపదార్థం: అని= అని సై విధంగా; చెప్పి+ఉంటిన్‌= చెప్పాను; నా+చెప్పిన+అట్టులు+చేసి= నేను చెప్పినట్టుగా చేసి; 
ఇత(డు= దుర్యోధనుడు; పేరును= కీర్తిని; పెంపున్‌= ప్రతిష్టను; కని+ఉండంగన్‌= పొంది ఉండగా; ఇట్టు= ఈ విధంగా; 


అడలునన్‌= దుఃఖంలో; మునుంగుట= మునిగిపోవటం; అరయన్‌= బాగా ఆలోచిస్తే; కడుపు శోకమునన్‌= పుత్రుడు 
చావటంవలన ఏర్పడిన గర్భ శోకం యొక్క; పెంపు సుమీ!= అతిశయం తప్త మరొకటికాదు సుమా! 


తాత్పర్యం: అట్టా నేను ఆనాడు చెప్పాను. నేను చెప్పినట్టుగానే చేసి దుర్యోధనుడు కీర్తి ప్రతిష్టలు పొందాడు. ఇక 
అతడిని గురించి ఇట్టా ఏడుస్తూ ఉన్నానంటే కేవలం పుత్రశోకంతో మాత్రమే తప్ప, అతడి కేమి తక్కువ? 


విశేషం: శోకాలలో పుత్రశోకం నిరంతరంగా ఉంటుందని పెద్దలు చెప్పుతారు. 

నూత్పదుఃఖం తు షాణ్మాసం | పితృదు:ఖం తు నత్సరమ్‌, 

భార్యాదుఃఖం పునర్భార్యా । పుత్రశోకం నిరంతరమ్‌. 
తల్లి పోతే ఆరు నెలలు చింతిస్తారు. తండ్రిపోతే సంవత్సరంపాటు దుఃఖిస్తారు. భార్య చనిపోతే దుఃఖం మరో భార్య వచ్చే 
వరకే. కాని పుత్రుడి మరణం జీవితాంతం దుఃఖాన్ని కలగజేస్తుంది. 

ఇక్కడ గాంధారీధృతరాష్ట్రుల శోకం తగ్గకపోవటానికి హేతువు గర్భసంబంధమే. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 633 


ఆ. అరి విమర్ది యితనికై వగపేటికి(। బుణ్య లోకమునకు. బోయెననుచు 

నుండ నోపెనేని నుల్లంబు ధృతరాప్తు । దిక్కులేమి. దలంచి పొక్కకున్నె?' 35 
ప్రతిపదార్థం: అరి విమర్ది= శత్రువులను చంపిన; ఇతనికై= ఇతనికోసం; వగపు+ఏటికిన్‌?= చింత ఎందుకు?; పుణ్యలోకమునకున్‌= 
పుణ్యలోకాలకు; పోయెను+అనుచున్‌+ఉండన్‌+ఓపెను+ఏని= వెళ్ళిపోయాడంటూ ఉండగలిగినా; ఉల్లంబు= హృదయం; 
ధృతరాష్టు= ధృతరాష్టునియొక్క; దిక్కులేమిన్‌= దిక్కులేనితనాన్ని; తలంచి= తలచుకొని; పొక్కక+ఉన్నె?= దుఃఖించకుండా 


ఉంటుందా? 


తాత్సర్యం: శత్రువులను ఘోరంగా చంపి తానూ చనిపోయిన ఇతడికొరకు చింతించటం ఎందుకు? పుణ్యాత్ముడు 
స్వర్గానికి వెళ్ళిపోయా డంటూ ఉండగలిగినా ఆ పెద్దాయన ధృతరాష్ట్రుడికి ఈ వయసులో ఆసరాగా ఎవరూ 
లేకపోయారే? అన్న ఆలోచనతో హృదయం తరుక్కుపోతున్నది. ఈ దుఃఖం తప్పుతుందా కృష్ణా! 


వ. అని వెండియు. 36 
తాత్పర్యం: అని మళ్ళీ ఇట్టా అన్నది. 


సరసిజ వృత్తము: 

“శ్రీరమ్యత్వం బార(గ బెం పూర్ణితముగ మణివిరచితమకుటములం 

దారుం జూడన్‌ సారవిభూతిన్‌ ధరణిపు లనిమిషధవనిభు లగుచున్‌ 

భూరిప్రీతిన్‌ సూరెల( గొల్వన్‌ భువనవినుతమగు పొలుపు వెలయ ము 

న్నీ రా జుండున్‌ దారుణ దైవం బిటు వజచునె తుది నితని? కటకటా! 37 
ప్రతిపదార్థం: శ్రీరమ్యత్వంబు= రాజ్యసంపద యొక్క మనోహరత్వం; ఆరంగన్‌= ఒప్పగా; పెంపు= వైభవం; ఊర్జితముగన్‌= 
వృద్దిచెందగా; మణి విరచిత= మణులు పొదిగిన; మకుటములన్‌= కిరీటాలతో; సారవిభూతిన్‌= గొప్ప సంపదలతో; ధరణిపులు= 
రాజులు; అనిమిషధవ= (దేవతలరాజు - ఇంద్రుడు) ఇంద్రుడితో; నిభులు+అగుచున్‌= సమానులవుతూ; తారున్‌+చూడన్‌= 
తాము చూస్తుండగా; భూరిప్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; సూరెలన్‌= ప్రక్కల; కొల్వన్‌= సేవిస్తుండగా; భువన వినుతము+అగు= 
ప్రపంచ ప్రసిద్దమైన; పొలుపు= వైభవం; వెలయన్‌= (ప్రకాశించగా; మున్ను+ఈ రాజు+ఉండున్‌= మునుపు ఈ సుయోధనుడు 
వెలిగాడు; తుదిన్‌= చివరికి; దారుణదైవంబు= కరుణలేని దైవం; ఇతనిన్‌= ఇతడిని; ఇటు+పబుచునె?= ఇట్లా భంగపరుస్తుందా?; 
కటకటా!= అయ్యయ్యా!. 


తాత్సర్యం: 'కృష్ణా! రాజ్యసంపదవలని మనోహరత్వంతో వృద్దిచెందిన వైభవంతో మణులు పొదిగిన కిరీటాలు 
కలిగిన గొప్ప కీర్తి సంపదలతో విరాజిల్లుతూ ఇంద్రసములైన రాజులు తనచుట్టూ చేరి సేవిస్తుండగా సంతోషించినవాడు 
ఈ దుర్యోధనుడు. ఇతడి వైభవం ఈ భువనంలోనే సుప్రసిద్దమైనది. అట్లాంటి ఇతడిని పాపిష్టి దైవం చివరకు ఇట్టా 
భంగపరుస్తుందా! అయ్యో ! ఎంత దారుణం! 


నిశేషం: సరసిజవృత్తంలో |ప్రతిపాదానికీ వరుసగా మ, త, య, న, న, న, స - గణాలు ఉంటాయి. 1-10-18 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనియమం లేదు. 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కనకబహురత్న్వమయ పీఠమున మృగాక్షు । లాలవట్టంబు లిడ( జెలు వమరునట్టి 

కౌరవేంద్రుండు పెనునేల6 గంకపక్ష । పవన హతుండయ్యె. జూచితె? పద్మనాభ! 38 
ప్రతిపదార్థం: పద్మనాభ!= ఓ కృష్ణా!; మృగాక్షులు= లేడి కన్నులుగల స్త్రీలు; ఆలవట్టంబులు+ఇడన్‌= గుడ్డతో చేసిన గుండ్రని 
పెద్దవిసనకర్ర (సం. ఆలావర్తం)తో వీస్తుండగా; కనక బహురత్నమయ= బంగారుతోను, అనేక మణులతోను చేయబడిన; 
పీఠమునన్‌= సింహాసనంలో; చెలువు+అమరునట్టి= అందంగా (ప్రకాశించేటటువంటి; కౌరవేంద్రుండు= దుర్యోధనుడు; పెనునేలన్‌= 
ఈ విశాలమైన, కఠినమైన నేలమీద; కంకపక్ష= రాపులుగుల రెక్కలచేత పుట్టిన; పవన= హోరుగాలిచేత; హతుండు+అయ్యెన్‌= 
కొట్టబడినవాడయ్యాడు - చనిపోయాడు; చూచితె?= చూచావా? (ఎంత ఘోరమో). 


తాత్సర్యం: కృష్ణా! లేడికన్నులవంటి కన్నులున్న పరిచారక (స్ర్తీలు వస్త్రంతో తయారుచేసిన పెద్ద విసనకర్రను 
వీస్తుండగా మణులు పొదిగిన బంగారు సింహాసనంలో అందంగా కొలువు తీరినట్టి ఈ దుర్యోధనుడు ఈనాడు 
ఈ యుద్దభూమిలో రాబందుల రెక్కలనుండి పుట్టిన హోరుగాలి తాకిడికి గురి అయ్యాడు - ప్రాణాలు 
పోగొట్టుకున్నాడు. చూచావా? ఎంత ఘోరంగా ఉన్నదో! 


క ఈ రాజు భీమసేను ను । దారోగ్ర పరాక్రమమున ధరణి నొజగి దు 
ర్వారమదవారణము కం । రీరవము విహారమున బడిన గతిం బొలిచెన్‌. 39 


ప్రతిపదార్థం: ఈ రాజు= అలాంటి ఈ దుర్యోధనుడు; భీమసేను= భీమసేనుడి; ఉదార+ఉ(గ్ర పరాక్రమమునన్‌= ఘనమైన 
క్రూరమైన పరా(క్రమంచేత; దుర్వార= వారించటానికి వీలులేని; మదవారణము= మదించిన ఏనుగు; కంఠీరవము విహారమునన్‌= 
సింహంతో చేసిన వినోద (క్రీడలో (లేదా సింహం వీర విహారంలో); పడిన గతిన్‌= చనిపోయేరీతిలో; ధరణిన్‌+ఒబిగి= నేలమీద 
ఒరిగిపోయి; పొలిచెన్‌= కనిపిస్తున్నాడు. 


తాత్సర్యం: అట్లాంటి ఈ దుర్యోధనుడు భీమసేనుడి ఘనమైన క్రూరమైన పరాక్రమంతో ఓడి, మదపుటేనుగు 
సింహం చేసిన వీర విహారంలో చనిపోయినట్టుగా నేలమీద ఒరిగిపోయి కనిపిస్తున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క విదురుండు€ దండ్రియు( దనకుం । బదివేలవిధములఈ. జెప్ప బాటింపండు దు 
ర్మదమున( దగియెడు బుద్దులు । విధి మూండిన మర్తు( దేల విను నుచితోక్తుల్‌? 40 


ప్రతిపదార్థం: విదురుండు= పినతండ్రి విదురుడు; తండ్రియున్‌= తన తండ్రి ధృతరాష్ట్రుడు; తనకున్‌= తనకని; తగియెడు= 
తగిన; బుద్దులు= మంచిమాటలు (నీతులు); పదివేల విధములన్‌= పదివేల రీతులుగా; చెప్పన్‌= చెప్పగా; దుర్మదమునన్‌= 
మిక్కిలి మదంతో; పాటింప(డు= విన్నాడు కాడు; విధి= కర్మ (చేటు); మూయిన= సంభవించిన; మర్త్యుడు= మనిష 
ఉచిత+ఉక్తుల్‌= సుభాషితాలు; ఏల వినున్‌?= ఎందుకు వింటాడు? 


తాత్సర్యం: తన పినతండ్రి, మహాజ్ఞాని విదురుడు, తన తండ్రి ధృతరాష్ట్రుడు చెవిలో ఇల్టుకట్టుకొని ఎన్ని వేల 
విధాలుగానో బుద్దిమాటలు చెప్పారు. ధర్మాన్ని బోధించారు. కాని, అతడి దుర్మదం అట్లాంటిది. ఒకరి మాటలూ 
లెక్కచేసినవాడు కాడు. చేటుమూడిన మనిషి సుభాషితాలు వింటాడా? 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 


635 
విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 
క _ పదునొకం డక్షౌహిణు లే | పొదవంగ నలి గొలువ నొప్ప నుర్వీశ్వరుండే 
తుది నిష్పరివారుండై | గద జేకొని యొంటి పోరి కలనిం బడియెన్‌. 41 


ప్రతిపదార్థం: పదునొకండు= పదకొండు; అక్షౌాహిణులు= అక్షౌహిణుల సైన్యం; ఏపు= ఆధిక్యం; ఒదవంగన్‌= కలుగగా; 
నలిన్‌= ఉత్సాహంతో; కొలువన్‌= సహాయకారులుగా సేవించగా; ఒప్పు= (ప్రకాశించే; ఉర్వీశ్యరుడే= ఈ సుయోధన మహారాజే; 
తుదిన్‌= చివరికి; నిష్పరివారుండు+ఐ= ఏ పరివారమూలేనివాడై; గదన్‌= గదను; చేకొని= తీసికొని; ఒంటి= ఒంటరిగా; పోరి= 
యుద్దంచేసి; కలనిన్‌= యుద్దభూమిలో; పడియెన్‌= నేలకు ఒరిగాడు. 


తాత్పర్యం: పదకొండు అక్షైహిణుల సైన్యం ఆధిక్యం అతిశయించగా ఉత్సాహంతో తనవెంట ఉండగా ప్రకాశించే 
ఈ రాజే చివరకి ఏతోడూ లేక గదను తీసికొని ఒంటరిగా పోరాడి నేలమీద పడ్డాడు.॥ 


తే. ధరణి గజఘోటకము లొప్ప ధార్తరాషు । లెల్ల బొలుపారంగాంగంటి నిప్ప డవి వి 

నాశ మొందిన6 బాడటి నలిననాభ | యది పరాధీనముగ6 జూచునట్టి దయ్యె.” 42 
ప్రతిపదార్థం: నలిననాభ!= పద్మనాభా! (కృష్ణా!); ధరణి= విశాలమైన రాజ్యమూ; గజ= ఏనుగులు; ఘోటకములు= గుర్రాలు; 
ఒప్పున్‌= ఒప్పుగా; ధార్తరాష్టులు= ధృతరాష్ట్ర కుమారులు; ఎల్లన్‌= అందరూ; పొలుపు+ఆరన్‌+కాన్‌= వైభవంగా ఉండటం; 
కంటిన్‌= చూశాను; ఇప్పుడు= ఈనాడు; అవి= ఆ ఏనుగులు; గుర్రాలు; వినాశమొందినన్‌= నశించగా; అది= ఆ భూమి; 
పాడజి= శూన్యమై; పరాధీనముగన్‌= శత్రువులకు వశం కాగా; చూచునట్టిది+అయ్యెన్‌= చూసేటువంటిది అయినది (చూడటం 
సంభవించినది). 


తాత్సర్యం: కృష్ణా! విశాలమైన ఈ రాజ్యం, ఏనుగులు, గుర్రాలు కలిగి కురుకుమారులు వైభవోపేతంగా అందరూ 
కలకలలాడుతూ ఉండటం చూచాను. అదే ఈనాడు ఆ ఏనుగులు, గుర్రాలు సర్వనాశనమైపోగా, ఈ విశాలభూమి 
శూన్యమై పరాధీనం కాగా చూచే దౌర్భాగ్యం నాకు దాపురించింది. 


వ. అని దుర్యోధనవల్లభ నిరీక్షించి మాధవు నుద్దశించి యిట్లనియె. 43 
ప్రతిపదార్థం: అని= ఇట్టా అని; దుర్యోధన వల్లభన్‌= దుర్యోధనుడి భార్యను (భానుమతిని); నిరీక్షించి= చూచి; మాధవున్‌= 
శ్రీకృష్ణుడి; ఉద్దేశించి= వైపు చూచి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 

తాత్సర్యం: ఇట్లా అని, గాంధారి భానుమతిని చూచి శ్రీకృష్ణుడివైపు తిరిగి ఇట్టా అన్నది. 


ఆ. కొడుకు చావుకంటెం గోడలి యడలున(। బెరింగి శోకవహ్ని దరికొనంగ 
నంతరంగ మిప్ప డగ్గల మెరియంగ( । దొడంగె దీనికేది తుది? యుపేంద్ర! 44 


ప్రతిపదార్థం: ఉపేంద్ర!= కృష్ణా; కొడుకు= కుమారుడి; చావుకంటెన్‌= మృతికన్నా; కోడలి= ఈ భానుమతి; అడలునన్‌= 
శోకంతో; పెరింగి= అధికమై; శోకవహ్ని= శోకమనే; నిప్పు; దరికొనంగన్‌= విజృంభిస్తుండగా; అంతరంగము= హృదయము; 
ఇప్పుడు= ఇప్పుడు; అగ్గలము= మిక్కిలిగా; ఎరియంగన్‌+తొడ(ాన్‌= మండటం మొదలుపెట్టింది; దీనికిన్‌= ఈ బాధకు; ఏది 
తుది?= అంతం ఎక్కడ? 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'కృష్ణా! కొడుకు చనిపోవటం వలన కంటె ఈ కోడలి దుఃఖం వలన నాలో ఉన్న శోకమనే అగ్ని బాగా 
ప్రజ్వరిల్లి హృదయాన్ని కాల్చివేయటం మొదలుపెట్టింది. ఈ బాధకు అంతం ఎక్కడ? 


విశేషం: అలం: రూపకం. 


సీ, చూడు మిమ్ముద్దియ సుతు(జూచి వదన మ । ల్లార్డుచు( బ్రాణేశునాననంబు 
పై( జూడ్కి యడరించి పాణితలంబున । నందంద నెమ్ముగ మడిచికొనుచు 
మరల. బుత్రునిదెస కరిగిన మనసు పే | రడలున మునుంగంగ నతని చెన్ను 
మోమున. దనమోము మోపి మూర్ధల్లుచు. । దెలిసి వల్లభునురఃస్థలము గ్రుమ్ము 


తే. _ నుడుకుం గన్నీరం దడియంగ నొటిగుచును వి । చేష్టయై యూరకుండుచు( జెలులతోడం 
దిరిగి పొగులంగ వేనలి విరియ మేన । నవులC దిరుగుచునున్నది యక్కటకట! 45 


ప్రతిపదార్థం: చూడుము; ఈ+ముద్దియ= ఈ (స్తీ; సుతున్‌+చూచి= కుమారుడిని చూచి; వదనము= ముఖం; అల్లార్చుచున్‌= 
కదలిస్తూ= అటూ ఇటూ ఊపుతూ; ప్రాణేశ+ఆననంబుపైన్‌= తన భర్త ముఖంమీదికి; చూడ్కి= చూపును; అడరించి= 
వ్యాపింపచేసి; పాణితలంబునన్‌= అరచేతితో; అందందన్‌+నెమ్మొగము= ముఖంమీద పలుమార్గు; అడిచికొనుచున్‌= కొట్టుకొంటూ; 
మరలన్‌= మళ్ళీ; పుత్రుని దెసకున్‌= కొడుకు వద్దకు; అరిగినన్‌= పోగా; మనసు= తన మనస్సు పేరు+అడలునన్‌= పెను 
దుఃఖంలో; మునుగంగన్‌= మునిగిపోగా; అతని చెన్నుమోముననే= అతడి అందమైన ముఖంపైన; తన మోము= తన 
ముఖాన్ని; మోపి= ఆనించి; మూర్భిల్లుచున్‌= మూర్చపోయి; తెలిసి= తెలివి వచ్చాక; వల్లభు+ఉరఃస్థలమున్‌= భర్త రొమ్ముమీద; 
(క్రుమ్మున్‌= తలబాదుకొంటుంది; ఉడుకు+కన్నీరన్‌= వేడి కన్నీటితో; తడియంగన్‌= తడిసేటట్టు: ఒజగుచును= ఒరగిపోతూ; 
విచేష్టయె= చేష్టలుడిగి; ఊరకుండుచున్‌= మౌనంగా ఉండిపోతూ; చెలులతోడన్‌= తోడి (స్త్రీలతో; తిరిగి= కలిసిమళ్ళీ; 
పొగులంగన్‌= ఏడుస్తుండగా; వేనలి= జడ; మేనన్‌= ఒంటిపై విరియన్‌= వ్యాపించగా; అవులన్‌= పిచ్చిదానిలాగా బయట; 
తిరుగుచున్నది= తిరుగుతోంది; అక్కటకట!= అయ్యయ్యో! 


తాత్పర్యం: కృష్ణా! చూడుము. ఈ భానుమతి తన కొడుకును చూచి ముఖం అల్లాడిస్తూ, భర్త ముఖం వైపు చూచి 
అరచేతితో తన తలమీద పలుమార్జు బాదుకొంటున్నది. మళ్ళీ కొడుకువైపు మనసుపోగా దుఃఖంలో మునిగిపోయి 
అందమైన అతడి ముఖంమీద తన ముఖం పెట్టి మూర్చపోయింది. తెలివి వచ్చాక భర్త శవంవద్దకు వెళ్ళి రొమ్ముమీద 
తలను బాదుకొంటున్నది. ఆమె వేడి కన్నీటితో భర్త దేహం తడిసిపోయేటట్టు ఒరిగిపోయింది. నిశ్సేష్టురాలై మౌనంగా 
ఉండిపోయి మళ్ళీ తన తోడి (స్త్రీలతో కలిసి ఏడవటం మొదలుపెట్టింది. జడ విడిపోయి దేహమంతా వ్యాపించగా 
పిచ్చిదానివలె బయట తిరుగుతున్నది. అయ్యయ్యో! ఎంత ఘోరం! 


విశేషం: అలం: స్వభావోక్తి 
వ. అని వెండియు. 46 


తాత్సర్యం: అని ఇంకా. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 637 


(ఈక 


ఈ సుమధ్యమ యిమ్మహీశ్వరు బాహు త | లంబున లలితోపలాలనంబు 

నొంది రాగిల్లెడునుల్లంబుతో నుండు । నింకిట నిమ్ముర్ర నెట్లు సూడ 

వచ్చు? గనుంగొన వశముగాదిది యిట్టి । కొడుకును మనుమండుం బుడమి నిట్లు 
పడియుండ( జూచెడు పాపజాతికి నిప్ప | డవియక నిగ్గడియైన యినుప 


తే. గుండియకుం జేటుపాటింకం బుండరీక | నయన! యెన్న(డు లేమి నిర్ణయముగాదె? 
యింత కోర్డెడు నట్టివా రెన్న(డేని । నుర్వి నెందేని గలుగుదురొక్కొ యొరులు? 47 


ప్రతిపదార్థం: పుండరీక నయన!= శ్వేతకమలాక్షా! కృష్ణా!; ఈ సుమధ్యమ= ఈ స్త్రీ (చక్కని నడుముగలది); ఈ+మహీశ్వరు= 
ఈ సుయోధనుని; బాహుతలంబునన్‌= బాహువుల(క్రింద; లలిత+ఉపలాలనంబున్‌= సుకుమారమైన బుజ్జగింపును; ఒంది= 
పొంది; రాగిల్లెడు+ఉల్లంబుతోన్‌= (పేమమయమైన హృదయంతో; ఉండున్‌= ఉంటుంది; ఇంకన్‌+ఇటన్‌= ఇకమీదట; ఈ+ముగ్చన్‌= 
ఈ ముద్దరాలిని; ఎట్టు+చూడంగన్‌+వచ్చున్‌?= ఎట్టా చూడగలము?; కనుంగొనన్‌+వశము+కాదు+ఇది= ఇది చూడటానికి 
దుర్భరమైన విషయం; ఇట్టి కొడుకును= ఇట్టాంటి కుమారుడు; మనుమండు= ఇట్టాంటి మనుమడూ; పుడమిన్‌+ఇట్టు= 
నేలమీద ఇలా; పడి+ఉండన్‌+చూచెడు= పడి ఉండగా చూచేటువంటి; పాపజాతికిన్‌= పాపిష్టురాలైననాకు; ఇప్తుడు+అవియక= 
ఇప్పుడే బద్దలు అయిపోకుండా; నిగ్గడి+ఐన= కఠినమైన; ఇనుము+గుండియకున్‌= ఇనుముతో తయారైన గుండెకు; 
చేటు+పాటు+ఇంకన్‌= నాశనం ఇంక; ఎన్నండున్‌= ఏనాటికీ; లేమి= లేకపోవటం; నిర్లయము+కాదె?= నిశ్చయమేకదా!; 
ఇంతకున్‌+ఓర్చెడు+అట్టివారు= ఇంతకష్టానికి కూడా ఓర్చుకొనేటువంటివారు; ఎన్నండు+ఏనిన్‌= ఏనాడైనా; ఉర్విన్‌+ఎందేనిన్‌= 
భూమిమీద ఎక్కడైనా; ఒరులు= ఇతరులు; కలుగుదురు+ఒక్కొ?= ఉంటారా మరి? 


తాత్పర్యం: కృష్ణా! సన్నని నడుము గలిగిన ఈ భానుమతి ఆ సుయోధనుడి ఉన్నత బాహువుల నీడలో బుజ్జగింపబడి, 
అతిశయించిన (ప్రేమతో సంతోషంతో కనిపించేది. ఇక పైన ఈ ముద్దరాలిని ఎట్టా చూడగలం చెప్పుము? ఇది 
భరించరాని విషయం. ఇట్టాంటి కొడుకును మనవడిని నేలమీద దిక్కులేకుండా ఇట్లా పడిఉండగా చూచేటటువంటి 
పాపిష్టిదాన్ని నేను. నా గుండె మామూలు గుండెకాదు. ఇనుపగుండె. అందుకే ఇంత దురవస్థను చూచీ బద్దలైపోకుండా 
ఇంకా అట్లాగే ఉన్నది. ఇక ఎప్పటికీ ఇది బద్దలు కాదు. ఎంత కఠినురాలిని నేను! ఇంత కష్టాన్ని ఓర్వగలిగినవారు 
ఏ కాలంలోనైనా భూమిమీద ఎక్కడైనా ఇతరు లున్నారా? (నేను తప్పు. 


క జననియు భార్యయు నేమై । న నేమి? వేదములు బొంకునకు( జొరమి నిజం 

బని పుణ్యలోక మగునని । తన కార్యము సూచె నిట్లు తగునె యితనికిన్‌? 48 
ప్రతిపదార్థం: జననియున్‌= తల్లీ; భార్యయున్‌= భార్యా; ఏమి+ఐనన్‌+ఏమి?= ఏమయితే ఏమి?; వేదములు= వేదాలు; 
బొంకునకున్‌+చొరమి= అసత్యానికి సాహసించకపోవటం; నిజంబు+అని= సత్యమని; పుణ్యలోకము+అగును+అని= స్వర్గం 
తప్పకసిద్దిస్తుందని; తన కార్యము+చూచెన్‌= తనపని తాను చూచికొన్నాడు; ఇతడికిన్‌= ఇతనికి; ఇట్టు= ఇలా (చేయటం); 
తగునె?= సరిపోతుందా? 


తాత్పర్యం: ఈ దుర్యోధనుడు 'తల్లీ భార్యా ఏమైతేనేమి? వేదాలు అసత్యం పలకవు. స్వర్గం తప్పక సిద్దిస్తుంది.” 
అని తనపని తాను చేసికొని తన స్వర్గం తాను చూచికొన్నాడు. ఇట్లా చేయటం సమంజసంగా ఉన్నదా!” 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యనేక భంగుల విలాపంబు సేసి తక్కటితనయుల దెస నాలోకించి విష్ణుదేవునితో నిట్లనియె. 49 


ప్రతిపదార్థం: అని= ఇలా చెప్పి; అనేక భంగులన్‌= రకరకాలుగా; విలాపంబు+చేసి= ఏడ్చి; తక్కటి= తక్కిన; తనయుల 
దెసన్‌= కుమారులవైపు; ఆలోకించి= చూచి; విష్ణుదేవునితోన్‌= కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నది. 


తాత్సర్యం: ఇట్లా అనేక విధాలుగా వాపోయి, ఏడ్చి ఏడ్చి, చివరికి తక్కిన కుమారుల శవాల వైపు చూచి కృష్ణుడితో 
ఇట్లా అన్నది. 


భాస్కర విలసిత వృత్తము: 
కౌరవనృపతి తనూజశతంబుం గంటె? పవనసుతు పటుభుజలీలా 
ఘోరత( దడ(బడ మేదినిమీందంగూలె వికటముఖకరచరణత్వం 
బేరికయిన( గనుగొన్న విషాదం బెంతయు మది నొలయం6గ6 బ్రియకాంతల్‌ 
చేరి విలపనము దద్దయు నార్తిం జేయగ నునికి వనట తిరి. బెట్టన్‌. 50 


ప్రతిపదార్థం: కౌరవనృపతి= ధృతరాష్ట్ర మహారాజుయొక్క; తనూజ శతంబున్‌= నూరుగురు కొడుకులను; కంటె?= 
చూశావా?; పవనసుతు= భీముని; పటు= బలంతోకూడిన; భుజలీలా ఘోరతన్‌= భుజముల విలాసంయొక్క భీకరత్వంచేత; 
తడంబడన్‌= ముందువెనుకలై; మేదినిమీ(దన్‌= నేలమీద; కూలెన్‌= పడిపోయారు; (వారి); వికట= వికారంపొందిన; ముఖ= 
ముఖాలు; కరచణత్వంబు= చేతులు, కాళ్ళు కలిగి ఉండటం; ఏరికిన్‌+అయినన్‌= ఎవరికైనా; కనుగొన్నన్‌= చూస్తే; విషాదంబు= 
విషాదం; ఎంతయున్‌= ఎంతో (పుడుతుంది); మదిన్‌+ఒలయంగన్‌= (విషాదం) మనుసుల్లో పుట్టగా; ప్రియకాంతల్‌= ఈ 
కురువీరకుమారుల భార్యలు; చేరి= వారి శవాలవద్దచేరి; తద్దయున్‌= మిక్కిలి; ఆర్తిన్‌= దీనత్వంతో; విలపనము= విలాపం; 
చేయంగన్‌+ఉనికి= చేస్తూ ఉండటం; వనట= దుఃఖాన్ని; తిరిన్‌+పెట్టన్‌= పురివెట్టగా (అధికంగా చేయగా). 


తాత్పర్యం: కృష్ణా! అదిగో! అక్కడ ధృతరాష్ట్ర మహారాజుగారి నూరుగురు సంతానాన్ని చూడుము. భీముడి 
బలిష్టమైన భుజాల విలాసానికి తలకిందులై నేలమీద కూలారు. వికారం పొందిన వారి ముఖాలు, కాళ్ళు చేతులు 
చూస్తే ఎవరికైనా దుఃఖం కలుగుతుంది. అట్టాంటిది ఈ కుమారుల భార్యలందరూ వారి శవాలవద్ద చేరి అతిదీనంగా 
విలపిస్తూ ఉండటం చూస్తూంటే దుఃఖం మరింత అధికమవుతున్నది. 


విశేషం: (తిరింటెట్టు= అన్నది జాతీయం. దీనికి గుడ్డను పురిపెట్టి చెవుల్లో ముక్కుల్లో ఎక్కించటమని అర్థం. పురి 
ఎక్కించటమనీ అర్థం. పురి ఎక్కిస్తే గట్టిదనం ఎక్కువ అవుతుంది. దానితో ఫలితం అధికమవుతుంది. అట్టాగే దుఃఖం 
రెండింతలయిందనే అర్థంలో తిక్కనగారు అచ్చమైన ఈ (గ్రామీణమైన పలుకుబడిని గాంధారినోట పలికించారు. 


భాస్కరవిలసిత వృత్తానికి ప్రతిపాదంలోనూ వరుసగా భ, న, జ య, భ న, న, స, గ - అనే గణాలు ఉంటాయి 
1-13 అక్షరాలకు యతిమైత్రి. ప్రాసన నియమం ఉన్నది. 


తే. చందనార్థకుట్టిమముల. జరణతలము । లొందుటకు నేవగించు నయ్యువిదలిపుడు 
నెత్తురుల రేవ మెక్కిన నేలం బొరలు । చున్న వారేమి సెప్పుదు? నుడుకుపేర్తి. 51 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 639 


ప్రతిపదార్థం: చందన+ఆ(ర్ట= శ్రీగంధ కలాపంచేత తడిగా ఉన్న; కుట్టిమములన్‌= రత్నాలు పొదిగిన చలువరాతి చుట్టులపైన; 
చరణతలములు= అరికాళ్ళు; ఒందుటకున్‌= మోపటానికి; ఏవగించు= అసహ్యించుకొనే; ఆ+ఉవిదలు+ఇపుడు= ఆ కురువీరుల 
భార్యలు ఇపుడు; ఉడుకుపేర్మిన్‌= విషాదంవలన పుట్టిన వేడితో; నెత్తురుల= రక్తం గడ్డకట్టటంచేత; రేవము+ఎక్కిన= 
గట్టిపడిన; నేలన్‌+పొరలుచున్నవారు= నేలమీదపడి పొర్గుతున్నారు; ఏమి+చెప్పుదున్‌?= ఏమనగలను? 


తాత్సర్యం: పూర్వం శ్రీగంధం పూసినందువలన చల్లగా తడిగా ఉన్న చలువరాతి చట్టులపైన కాళ్ళుమోపటానికి 
అసహించుకొనే కురుకుమారుల భార్యలు విషాదం వలన పుట్టిన నిండు వేడిమిలో రక్తం గడ్డలుకట్టి గట్టిపడిన ఈ 
య“ ( 
యుద్దభూమిలో పడి పొర్గుతున్నారు. ఏ మనేది ఈ దురదృష్టాన్ని? 
క, బాలలు. దరుణులు బ్రౌఢలు( । దూలెడు వికలాంగకములతో డెందములన్‌ 
వాలిన విరహానలముల । పాలై వందురెద రొక్కభంగిన యకటా! 52 


ప్రతిపదార్థం: బాలలున్‌= చిన్న వయసులోనివారు; తరుణులు= యుక్తవయసులోనివారు; (ప్రొఢలు= నడిమి వయసులోని 

వారు; తూలెడు= తూలిపోతున్న; వికల+అంగకములతోన్‌= వికారశరీరాలతో; డెందములన్‌= హృదయాలలో; వాలిన= 

విజృంభించిన; విరహ+అనలముల= విరహమనే అగ్నుల; పాలై= పాలై; ఒక్కభంగిన్‌= ఒకే రీతిగా; వందురెదరు= 
95) . నూ (( 

దుఃఖిస్తున్నారు; అకట!= అయ్యో! (ఏం దురవస్థ). 


తాత్సర్యం: ఈ కురుకుమారుల భార్యలలో చిన్నవారు, యుక్తవయుసులలోనివారు, నడివయస్సులలో ఉన్నవారు 
-అందరూ తూలిపోతున్న వికార శరీరాలతో హృదయాలలో విరహాగ్నులు విజృంభించగా, ఒకే రీతిలో ఏడుస్తూ 
దుఃఖిస్తున్నారు. అయ్యో! ఇదేమి దురవస్థ! 
క. బలదర్ప ధైర్యశౌర్యో । జ్వలులగు ధృతరాష్టసుతుల సతులకు ని ట్లా 

కులతమెయి వనటపెల్లున(। దలరవలసె దిక్కుమాలి దైవముచెయిదిన్‌. 53 
ప్రతిపదార్థం: బల= బలంచేత; దర్చ= గర్వంచేత; ధైర్య= ధైర్యంచేత; శౌర్య= పరాక్రమంచేత; ఉజ్జ్ఞ్యలులు+అగు= మిక్కిలి 
ప్రకాశించిన; ధృతరాష్ట్ర సుతుల సతులకున్‌= కురు కుమారుల భార్యలకు; ఇట్టు= ఈ విధంగా; ఆకులతమెయిన్‌= 


వ్యాకులతతో; దిక్కుమాలి= ఏ దిక్కులేకుండా; దైవము చెయిదిన్‌= ఆ దైవ చేష్టవలన; వనట పెల్టునన్‌= అధికమైన దుః 
ఖంలో; తలర వలసెన్‌= బాధపడవలసి వచ్చింది. 


తాత్సర్యం: ఈ కురుకుమారులు బల మున్నవారు. గర్వ మున్నవారు. ధైర్యపరాక్రమాలు కలవారు. మిక్కిలి 
వైభవంతో (ప్రకాశించారు. అట్లాంటి ఏరి భార్యలు ఆ దైవం చేసిన పనివలన ఇట్లా మిక్కిలి వ్యాకులత పొంది ఏ 
దిక్కూ లేని స్థితిలో అతిశయించిన దుఃఖంతో బాధపడవలసి వచ్చింది. దీన్ని ఎట్లా భరించటం? 


క నిజభూషణాతపత్ర | ధ్వజకంకటఖండవేష్టితములైన కురు 
వ్రజగాత్రశకలములు వా । రిజనాభ! కనుంగొనంగ రెట్టించె వగల్‌. 54 
ప్రతిపదార్థం: వారిజనాభ!= పద్మనాభా! (కృష్ణా); నిజ= తమవైన; భూషణ= నగలు; ఆతపదత్ర= గొడుగులు; ధ్వజ= 


టెక్కెములు; కంకట= కవచాలు; (వీటి) ఖండ వేష్టితములైన= ముక్కలతో కూడుకొని ఉన్న; కురువ్రజ= కురుకుమారుల 
సమూహంయొక్క; గాత్ర శకలములు= శరీర భాగాలు; కనుంగొనంగన్‌= చూడగా; వగల్‌= దుఃఖం; రెట్టించెన్‌= రెండింతలయింది. 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! నగలు, గొడుగులు, ధ్వజాలు, కవచాలు - వీట్రి ముక్కలతో కలసిపోయిన కురుకుమారుల దేహ 
భాగాలను చూస్తుంటే నా దుఃఖం ఇబ్బడి అయిపోయింది. 


క  జననియు( దండ్రియు. దొలు బా । మున. జేసిన పాపకర్మమునంగాక సుయో 
ధనుండు మొదలయిన నూర్వుర | ననఘుండు ధర్మజుడు నామ మడంపగందగునే. 55 


ప్రతిపదార్థం: జననియున్‌= తల్లీ; తండ్రియున్‌= తండ్రీ; తొలుబామునన్‌= పూర్వ జన్మంలో; చేసిన= చేసినటువంటి; 
పాపకర్మమునన్‌+కాక= పాపకర్మవలన కాకపోతే; సుయోధనుండు మొదలయిన; నూర్వురన్‌= మహావీరులు నూరుమందినీ; 
అనఘుండు= పుణ్యాత్ముడు; ధర్మజుండు= ధర్మరాజు; నామము+అడయగన్‌= పేళ్ళులేకుండా చేయటానికి; తగునే?= సమర్గుడా? 


తాత్సర్యం: వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పూర్వజన్మ పాపంవలన కాకపోతే దుర్యోధనుడు దుశ్చాసనుడు మొదలైన 
మహావీరులు నూరుమందిని ఈ పుణ్యాత్ముడు ధర్మరాజు నామరూపాలు లేకుండా చేయగలడా? 


నిశేషం: ధర్మరాజును పుణ్యాత్ముండు' అని నొక్కి చెప్పటంలో గాంధారికి ఇంకా ధర్మరాజాదులపై కోపం నశించలేదని స్పష్టం. 
స్త్రీకి ఉన్న ఈ పుత్రప్రేమవలన శత్రుద్వేషాన్ని 'పుణ్యాత్ముండు' అనేమాట నొక్కి చెప్పుచున్నది. 


గాంధారి దుశ్చాసనుని కళేబరంబు చూచి పలవించుట (సం. 11-18-19) 


(ఈక 


అచ్యుత! వీ(డె మహాభీలభుజు(డగు | భీమగదాహతి భూమిం గూలి 

యాతని చేత సర్వాంగంబులందును । గలుగు క్రొన్నెత్తురు కాంక్షం ద్రావ( 
బడి మతి తెగటారి పడియున్నవాండు దు । శ్మాసను( డీతండు సభకు ద్రుపద 
పుత్రి నీడిచి తెచ్చి పొలువతనమ్మున(। బతుల సన్నిధి. గురుక్షితివిభునకు. 


తే. గర్జునకుం జిత్తసంప్రీతి గాగ దూల । పుచ్చెం బెక్కువిధంబుల నొచ్చి యా మృ 
చ = ర) ల్‌ 
గాక్షి యప్పడు మారుతి యంతరంగ । మేర్చ( దలశించుదానన యింతపుట్టె. 56 


ప్రతిపదార్థం: అచ్యుత!=కృష్ణా!; మహా+ఆభీల+భుజు(డు+అగు= మహా భయంకరమైన భుజబలం కలిగిన; భీమ= భీముని 
యొక్క; గదాహతిన్‌= గదదెబ్బలచేత; భూమిన్‌+కూలి= నేలమీదపడి; ఆతనిచేతన్‌= ఆ భీముడిచేత; సర్వాంగంబులందును= 
అన్ని అవయవాలలోనూ; కలుగు= ఉన్న; (క్రొన్నెత్తురు= (క్రొత్త నెత్తురు; కాంక్షన్‌= కోరికతో; (త్రావంబడి= (త్రాగబడి; మటి= 
ఇంతేకాకుండా; తెగటారి= చచ్చి; పడి+ఉన్నవాండు= పడిఉన్నాడు; వీ(డె= ఇతడే; దుశ్చాసనుండు; ఈతండు= ఇతడు; 
సభకున్‌= ఆనాడు సభలోకి; ద్రుపద పుత్రిన్‌+ఈడిచి+తెచ్చి= ద్రౌపదిని ఈడ్చుకొని వచ్చి; పొలువతనమ్మునన్‌= దుర్మార్గంతో; 
పతుల సన్నిధిన్‌= ఆమె భర్తలముందు; కురుక్షితి విభునకున్‌= దుర్యోధనునికి; కర్గునకున్‌= కర్టుడికి; చిత్త సంటప్రీతి+కాంగన్‌= 
మనసుకు సంతోషమయ్యేలా; పెక్కు విధంబులన్‌= చాలా రీతులలో; తూలపుచ్చెన్‌= అవమానించాడు; ఆ మృగాక్షి= ఆ 
ద్రౌపది; అప్పుడు= ఆ సమయంలో; నొచ్చి= బాధపడి; మారుతి= వాయుదేవుని కుమారుడైన భీముడి; అంతరంగము+ 
ఏర్పన్‌+తలపించుదానన= గుండె మండేలా తన బాధను వ్యక్తీకరించినందువల్ల; ఇంత పుట్టెన్‌= ఇదంతా జరిగింది; (ఎవరు 
తప్పించగలరు?) 


స్రీ ర్వము - ద్వితీయాశ్వాసము eal 


తాత్సర్యం: కృష్ణా! మహాభయంకరమైన భుజబలమున్న భీముడి గద దెబ్బలతో నేలమీద పడి అన్ని అవయవాలలోనూ 
పొంగిన (క్రొత్త వేడి నెత్తురును భీముడు తనివితీరా (త్రాగగా ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నాడు. ఇదుగో! వీడే 
దుళ్ళాసనుడు. ఇతడు ఆనాడు సభలోకి ద్రౌపదికి ఈడ్చుకొని వచ్చి, దుర్యోధనుడు, కర్గుడు సంతోషపడేటట్లు 
ఆమెను చాలా రీతులతో అవమానించాడు. ఆ సమయంలో ఆ భీముడి గుండెలు మండిపోయేలా [ద్రౌపది తన 
బాధను (ప్రకటిస్తూ ఏడ్చిన ఏడ్పు ఆ ఘోరానికి కారణం. దానివలననే ఇదంతా జరిగింది. ఎవరు తప్పించగలరు? 


క. భ నమ్మెయి నీ దు । శ్మాసను( డప్పాండుపుత్రసతి. గ్రూరాత్ముం 


ఆస 
డై సంకలేక పెద్దయు. । గాసిం బెట్టంగ నెటింగి కలంగినమదితోన్‌. 57 


ప్రతిపదార్థం: ఆ సభన్‌= ఆ సభలో; ఆ+మెయిన్‌= ఆ తీరుగా; ఈ దుళ్ళాసనుండు; ఆ+పాండుపుత్రసతిన్‌= ద్రౌపదిని; 
క్రూరాత్ముండు+ఐ= కఠినమైన మనస్సుతో; సంకలేక= ఏ జంకూ లేకుండా; పెద్దయున్‌= మిక్కిలిగా; గాసిన్‌+పెట్టంగన్‌= 
బాధపెట్టగా; ఎజీంగి= పరిచారికలు చెప్పగా; తెలిసికొని; కలంగిన= బాధపడిన; మదితోన్‌= మనసుతో. 


తాత్సర్యం: ఆ సభలో ఆ తీరుగా ఈ దుశ్ళాసనుడు [ద్రౌపదిని కఠినచిత్తుడై ఏ జంకూ లేకుండా మిక్కిలిగా 
బాధపెట్టగా, ఆ విషయాన్ని పరిచారకుల ద్వారా తెలిసికొని బాధపడ్డ మనస్సుతో. 


వ. ఏను దుర్యోధనునితో నిట్లంటి. 58 
తాత్పర్యం: నేను దుర్యోధనుడితో ఇట్లా అన్నాను. 


తరువోజ: 
హరిచేత రక్షితయైన పాంచాలి కగునయ్య యిమ్మెయి నత్యంత నీచ 
పరిభవదుఃఖంబుపాల్‌ సేత? మీ(దు పరికింపకున్న( గీడ్పాటిల్లకున్నె? 
యరికంజకుంజరు€ డగు భీము బల్ములను బరిగోలల నలంచుమేలె? 
వెరవిడి వేవేగ విడువుము గారవింపు మీ వంశపవిత్ర నో పుత్ర! 59 


ప్రతిపదార్థం: ఓ పుత్ర!ః= ఓ కుమారా!; హరిచేతన్‌= శ్రీకృష్ణుడిచేత; రక్షిత+ఐన= రక్షింపబడిన; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; 
ఈ+మెయిన్‌= ఈ విధంగా; అత్యంత నీచ= మిక్కిలి నీచంగా; పరిభవ దుఃఖంబుపాల్‌+చేత= అవమానమనే దుఃఖంపాలు 
చేయటం; అగును+అయ్య?= సరైన పని అవుతుందా?; మీందయ= తరువాతి జరిగేదానిని; పరికింపకున్నన్‌= ఆలోచించకుండా 
ఉంటే; కీడ్‌+పాటిల్లక+ఉన్నె?= కీడు జరక్కుండా ఉంటుందా?; అరి= శత్రువులనే; కంజ= తామర పూలకు; కుంజ 
రుండు+అగు= ఏనుగువంటి వాడయిన; భీమున్‌= భీముడిని; పల్కులు+అను= మాటలనేటువంటి; బరిగోలలన్‌= అంకుశాలతో; 
నలయట= బాధించటం; మేలె?= తగునా?; వెరవు+ఇడి= నీతిని పాటించి (వెరవి(డి= ఉపాయహీనుడా! అని సంబోధన 
కూడా కావచ్చు - అపుడు వి(డి అన్నది రూపం); వేవేగ= వెంటనే; విడువుము= [ద్రౌపదిని వదలిపెట్టుము; ఈ వంశపవిత్రను= 
కురువంశ పవిత్రురాలైన ఈ (ద్రౌపదిని; గారవింపుము= గౌరవించుము. 


తాత్సర్యం: కుమారా! శ్రీకృష్ణుడి రక్షణ ఉన్న [ద్రౌపదిని ఇట్లా మిక్కిలి నీచంగా అవమానం పాలుచేయటం సరైనపని 
అవుతుందా? తరువాత ఏమవుతుందో ఆలోచించకుండా పని చేయవచ్చునా? అట్లా చేస్తే కీడు కలుగకుండా 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉంటుందా? శత్రువు లనే తామరపూలకు ఏనుగువంటివాడు భీముడు. అతడిని మాటవలనే అంకుశాలతో పొడిచి 
బాధించటం మంచిదా! నీతిని పాటించి వెంటనే (ద్రౌపదిని వదలిపెట్టుము. కురువంశానికే పవిత్రత తెచ్చిన ఈ 
సాధ్విని గౌరవించుము. 


విశేషం: అలం: రూపకం. (ద్రౌపది అగ్నిలోపుట్టింది. కనుక పవిత్రురాలు. రాజసూయయాగంలో పవిత్రస్నానంచేత కూడా 
పవిత్రురాలు. కనుక అవమానించటం వలన వంశం నశిస్తుందన్న సూచన ఉన్నది. 


తరువోజలో |ప్రతిపాదానికీ రెండిర్రదగణాలూ ఒక సూర్యగణమూ, మరల రెండింద్రగణాలూ ఒక సూర్యగణమూ 
ఉంటాయి. గణాల మొదటి అక్షరాలకు యతిమై(త్రి. ప్రాసనియమం కలదు. 
క. క్రూరాత్ముండు నీచుండు గాం । ధార విభుని దొజంగు పాండు తనయుల. బుణ్య 

ప్రారంభుల(గూడి మనుము । కౌరవకుల మెల్ల బ్రదుకంగా. బొగడొందన్‌.” 60 


ప్రతిపదార్థం: [క్రూర+ఆత్ముండు= కఠిన చిత్తుడు; నీచుండు= నీచగుణాలు కలిగినవాడు; గాంధార విభునిన్‌= గాంధారరాజు 
శకునిని; తొణంగు= వదలిపెట్టుము; పాండు తనయులన్‌= పాండుపుత్రులను; పుణ్య ప్రారంభులన్‌= పుణ్యం సంపాదించే 
కార్యాల విషయంలో పూనిక గలవారు; (అట్లాంటివారిని); కూడి= కలిసికొని; కౌరవకులమెల్లన్‌= కౌరవ వంశీయులంతా; 
(బదుకణగాన్‌= జీవించేలా; పొగడు+ఒందన్‌= (ప్రశంసలు పొందగా; మనుము= నీవు హాయిగా (బ్రదుకుము. 


తాత్సర్యం: ఈ గాంధారరాజు శకుని కఠినచిత్తుడు. అతినీచగుణాలు కలిగినవాడు. (నా సోదరుడే కావచ్చును గాక 
- అని అర్థం). “ఇతడి స్నేహం వదలిపెట్టుము. పాండవులు పుణ్యం సంపాదించే కార్యాల విషయంలో పూనిక 
గలవారు. అట్లాంటివారి స్నేహం చేయుము. కౌరవవంశీయు లంతా చల్లగా (బ్రదుకుతారు. ప్రపంచమంతా నిన్ను 
స్తుతిస్తుంది. నీవు చల్లగా ఉండుము”. 
క. అని యెన్ని భంగులను జి । ప్పెన( దా నప్పలుకు లెల్ల బెడచెవులం బె 

ట్టై నుదగ్రుండు దగుకార్యము । గనునె? వశంబగునె దైవగతి తప్పింపన్‌? 61 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; ఎన్ని భంగులను= ఎన్ని రీతులుగా; చెప్పినన్‌= చెప్పినా; తాను= ఆ దుర్యోధనుడు; 
ఆ+పలుకులు+ఎల్లన్‌= ఆ మాటలను అన్నిటినీ; పెడచెవులన్‌+పెట్టెన్‌= పెడచెవిని పెట్టాడు (వినలేదు); ఉదగ్రుడు= మిక్కిలి 


కోపమున్నవాడు; తగు కార్యమున్‌= తగిన పనిని (సముచిత కార్యాన్ని); కనునె?= నిర్ణయించుకోగలడా?; దైవగతి= దైవనిర్ణయం; 
తప్పింపన్‌= తప్పించటానికి; వశంబు+అగునె?= వీలు అవుతుందా? 


తాత్సర్యం: అని ఈ విధంగా ఎన్ని రీతులుగా చెప్పినా ఆ దుర్యోధనుడు ఆ మాటలను పెడచెవినిపెట్టాడు. కోపిష్టి 
ఏది మంచి? ఏది చెడు? అనే ఆలోచనతో పని చేస్తాడా? అయినా దైవనిర్ణయం తప్పించటం ఎవరికి సాధ్యమవుతుంది. 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


తే. నాంటిమాట లుల్లంబున నాటియుండ । నొవ్వుతో( దటివేచి నేం డివ్విధమునం 
బటిచె భీముండు నొప్పింపంబడిన త్రాంచు । పాము పగసాటి తెగ తార్గుభంగిం గృష్ట! 62 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 643 


ప్రతిపదార్థం: కృష్ణ!= కష్టా; నాంటిమాటలు= ఆనాటి పలుకులు; ఉల్లంబునన్‌= హృదయంలో; నాటి+ఉండన్‌= నాటుకొని 
ఉండగా; నొవ్వుతోన్‌= బాధతో; తటి+వేచి= సమయం కోసం కాచుకొని ఉండి; నేండు= ఈ రోజు; ఈ+విధమునన్‌= ఈ 
విధంగా; భీముండు= భీముడు; నొప్పింపంబడిన= బాధింపబడిన; త్రాయపాము= నాగుపాము; పగ+చాటి= పగను (ప్రకటించి 
(కసిదిరా); తెగటార్చు భంగిన్‌= చంపేవిధంగా; పటిచెన్‌= చంపాడు (చేశాడు). 


తాత్పర్యం: కృష్ణా! ఆనాడు సభలో వాళ్ళంతా మాట్లాడిన మాటలు హృదయంలో గాఢంగా నాటుకొనిపోగా ఆ 
బాధతో సరైన సమయంకొరకు కాచుకొని ఉన్న భీముడు ఈనాటికి దెబ్బతిన్న నాగుపాము కసిదీరా కాటువేసినట్లు 
ఈ విధంగా కురుకుమారులందరినీ చంపాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క తగు బగ దీర్చుట యిమ్మె । దగ వగునే నెత్తురెత్తి త్రావుట? భీముం 
డు గడున్‌ ఘోరము సేసెను | మగల కతి క్షుద్రవృత్తమా పొగ డొసంగున్‌? 63 


ప్రతిపదార్థం: పగతీర్చుట= పగతీర్చుటం; తగున్‌= సమంజసమే; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నెత్తురు+ఎత్తి+(త్రావుట= 
నెత్తురు తీసికొని (త్రాగటం; తగవు+అగునే?= న్యాయమా?; భీముండు= భీముడు; కడున్‌= మిక్కిలి; ఘోరము= ఘోరమైనపని; 
చేసెను= చేశాడు; మగలకున్‌= వీరులకు; అతి= మిక్కిలి; క్షుద్రవృత్తమా= నీచ పద్దతా; పొగడు+ఒస(గున్‌?= (ప్రశంసను 
తెచ్చేది? 


తాత్సర్యం: పగ తీర్చుకొనటం ఎవరికైనా సమంజసమే. కాని, ఈ విధంగా నెత్తురు తీసికొని (త్రాగటం న్యాయమైన 
పని అవుతుందా? ఏమైనా భీముడు చాలా దారుణమైన పనిచేశాడు. వీరులకు ఇట్లాంటి నీచమైన పద్దతులద్యారానా 
మంచి పేరు వచ్చేది? (రాదని అర్థం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


తరలము: 
కరములుం జరణంబులున్‌ విరి గల్గి సాంగి వికీర్ణమై 
యురము నిర్ణరవైకృతంబుగ నుర్వి. ద్రెళ్ళి సుతుండు గే 
భు చూ త్ర 
సరి నఖంబుల వ్రవ్వంబడ్డ గజంబు చాడ్పున నుండగా 
గరుణ మాత్మకు నింత మిక్కిలి గాక యున్నె? జనార్దనా! 64 


ప్రతిపదార్థం: జనార్హనా!= కృష్ణా; కరములున్‌= చేతులూ; చరణంబులున్‌= కాళ్ళూ; విరి గల్లి సాంగి= విడిపోయి వ్యాపించి; 
వికీర్ణమై= ముక్కలై (యుద్దభూమిలో వెదజల్లబడ్డాయి); ఉరము= రొమ్ము; నిర్భర= మిక్కిలి; వైకృతంబుగన్‌= వికారరూపాన్ని 
పొంది; ఉర్విన్‌= నేలమీద; (త్రెళ్ళి= పడి; సుతుండు= ఈ దుశ్శాసనుడు; కేసరి నఖంబులన్‌= సింహం గోళ్ళతో; వ్రవ్వయిడ్డ= 
చీల్చబడిన; గజంబు చాడ్సునన్‌= ఏనుగులాగా; ఉండంాన్‌= కనిపిస్తుండగా; ఆత్మకున్‌= మనసుకు; కరుణము= దుఃఖం; 
ఇంత= మరింత; మిక్కిలి+కాక+ఉన్నె?= అధికం కాకుండా ఉంటుందా? 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! చేతులు కాళ్ళు విడిపోయి ముక్కలు ముక్కలై యుద్దభూమిలో వెదజల్లబడ్డాయి. రొమ్ము 
చీలిపోయి వికారంగా తయారై నేలమీదపడిన ఈ దుశ్ళాసనుడిని చూస్తే సింహంగోళ్ళచేత చీల్చబడిన ఏనుగువలె 
అగుపిస్తున్నాడు. ఇట్టాంటి కొడుకును చూచి మనసులో దుఃఖం మరింత ఎక్కువ కాకుండా ఉంటుందా? చెప్పుము. 


విశేషం: అలం: ఉపమ. తరలములో (ప్రతిపాదానికీ న, భ, ర, స, జు జ, గ అనే గణాలుంటాయి. 1-12 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


సీ. _ వీండె వికర్ణుండు వాండి మెటుంగు మే । ఘంబుల గముల మధ్యంబునందు( 
దేజరిల్లెడుమాడ్కి రాజిల్లుచున్నవా€ । డతిసాంద్రహస్తికాయములలోన( 
గార్ముకజ్యాకిణకరినమైనయున్న యి । బ్బాలుని ముంజేయి బాల గృధ్ర 
మోపదు కబళించియును జంచుపుటమున( । జీరంగ( జూచితే శౌరి? యితని 


తే. రమణి పొరింబొరి గన్నీరు గ్రమ్మం జుట్టు | మెలంగి కాకుల గ్రద్దలం దొలంగ నడుచు 

చున్నయది పాసి యవి వోవకున్న నిట్లు । సూతురే తల్లులెందును సుతుల నకట! 65 
ప్రతిపదార్థం: వీడె= వీడే; వికర్ణుండు; వాండి మెణుంగు= ఉజ్జ్వలమైన మెరుపు; మేఘంబుల గముల= మేఘాల గుంపుల; 
మధ్యంబునందున్‌= నడుమ; తేజరిల్లెడు మాడ్కిన్‌= (ప్రకాశించు రీతిగా; అతిసాం(ద్ర= మిక్కిలి బలిష్టములైన; హస్తి 
కాయములలోనన్‌= ఏనుగుల దేహాలమధ్య; రాజిల్టుచున్నవాండు= ప్రకాశిస్తున్నాడు; కార్ముక= ధనుస్సు యొక్క; జ్యా= 
అల్లెత్రాటిని లాగటంవల్ల పుట్టిన; కిణ= కాయలచేత; కఠినము+ఐ+ఉన్న= గట్టిగా ఉన్న; ఈ బాలుని= ఈ కుమారుడి; 
ముంజేయిన్‌= ముంచేతిని; బాలగ్నధ్రము= పిల్లగద్ద; కబళించియును= ముక్కుతోపట్టుకున్నా; చంచుపుటమునన్‌= 
ముక్కుపుటంతో; చీరంగన్‌= చీల్చడానికి; ఓపదు= దానిచేత కావటంలేదు (అంత పెద్దదని అర్థం); చూచితే శౌరి?= కృష్ణా 
చూస్తున్నావా?; ఇతని రమణి= ఇతని భార్య; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికి (నిరంతరంగా); కన్నీరు (క్రమ్మన్‌= కంట్లో నీరు 
కమ్ముతుండగా; చుట్టున్‌+మెలంగి= చుట్టూ తిరుగుతూ; కాకులన్‌= కాకులనీ; (గ్రద్దలన్‌= గద్దలనీ; పాసి= దూరంగా; అవి= 
ఆ కాకులు గద్దలు; పోవకున్నన్‌= పోకుండా ఉంటే; (వాటిని); తొలంగన్‌= పారిపోయేలా; అడుచుచున్న+అది= తరుముతూ 
ఉంది; ఇట్టు= ఈ విధంగా; తల్లులు; ఎందును= ఎక్కడైనా; సుతులన్‌= కొడుకులను; చూతురే?= చూశారా?; అక్కట!= 
అయ్యో! 


తాత్పర్యం: కృష్ణా! ఇదిగో వీడే వికర్ణుడు. ఉజ్జ్వలమైన మెరుపు మేఘాలనడుమ తళుక్కున (ప్రకాశించినట్టుగా అతి 
బలిష్టములైన ఏనుగుల దేహాల మధ్య వెలుగుతూ ఉన్నాడు. నిరంతరం వింటినారిని లాగటంవలన పుట్టిన కణుపులచేత 
గట్టిపడిన ఈ కుమారుడి ముంజేతిని పిల్లగద్ద ముక్కుతో కరుచుకొనటానికి యత్నించినా ముక్కుపుటంతో దానిని 
చీల్చటం ఆ గ్రద్దకు సాధ్యం కాలేదు. చూచావా? కృష్ణా! అదిగో అతడి భార్య నిరంతరంగా ఏడుస్తూ భర్త 
శవంచుట్టూ తిరుగుతూ, మూగుతున్న కాకులను గద్దలను దూరంగా తరుముతూ ఉన్నది పాపం. ఇట్లా ఏ 
తల్గులకైనా ఎక్కడైనా తమ కొడుకులను చూచే దౌర్భాగ్యం కలిగిందా! అయ్యో! నేనెంత దురదృష్టవంతురాలిని! 


విశేషం: అలం: ఉపమ. అర్జాంతరన్యాసం. 


క. మారుతనందను నుగ్రపు | నారాచము లొడల నాటినం జచ్చియు న 
వ్వీర కుమారుం డుజ్జ్వల । చారుత్వము6 బాయకున్న చందముం గంటే? 66 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 645 


ప్రతిపదార్థం: మారుత నందను= వాయు నందనుడైన భీముడియొక్క; ఉ(గ్రము+నారాచములు= క్రూరమైన బాణాలు; 
ఒడలన్‌= ఒంటియందు; నాటినన్‌= దిగబడగా; చచ్చియున్‌= చనిపోయికూడా; ఆ+వీర కుమారుండు= ఆ వికర్ణుడు; ఉజ్జ్యల 
చారుత్వమున్‌= (ప్రకాశంతోడి అందాన్ని; పాయకున్న= వదలకున్న; చందము= తీరును; కంటే?= చూస్తున్నావా? 


తాత్సర్యం: కృష్ణా! భీముడు వేసిన క్రూరమైన బాణాలు దేహంలో దిగబడి ప్రాణాలు కోల్పోయికూడా ఈ 
వీరకుమారుడి దేహంలో కాంతి, మనోహరత్వం తగ్గకున్నాయి. చూస్తున్నావు కదా! 


క. అని మొన నెవ్వరికిని మా । ర్కొన రాని ఘనుండు దుర్ముఖుండు భీమునిచే 

వినిపాతితుండై భూరజ । మున బ్రుంగుడు వడ్డవా(డు మురహర! కంటే? 67 
ప్రతిపదార్థం: మురహర!= మురాసురుడిని చంపిన ఓ కృష్ణా; అనిమొనన్‌= యుద్దంలో; ఎవ్వరికిని= ఎవరికీ; మార్కొనన్‌+రాని= 
ఎదిరించటానికి వీలులేని; ఘనుండు= బలవంతుడైన; దుర్ముఖుండు= దుర్ముఖుడు; భీమునిచేన్‌= భీముడిచేత; వి+ 


నిపాతితుండు+ఐ= కొట్టబడి నేలగూలి; భూరజమునన్‌= నేలమీది ధూళిలో; బ్రుంగుడు+పడ్డవాండు= మునిగిపోయాడు; 
కంటే?= చూశావా? 


తాత్పర్యం: కృష్ణా! ఇదిగో చూడుము! ఈ దుర్ముఖు డున్నాడే - వీడిని యుద్దంలో ఎవరూ ఎదిరించలేరు. అంతటి 
బలపరా(క్రమశాలి వీడు. అట్లాంటి వీడు భీముడి గద దెబ్బలకు నేలగూలి మట్టిలోని దుమ్ముధూళులతో 
మునిగిపోయాడు. చూస్తున్నావా! 


తే. నక్కతోయడెలు వీని యాననము సగము । దిన్నయవి యట్టులయ్యును నున్నయొప్ప 

దొరసి సప్తమినా(టిచందురుని( బోలె । చూడు భావించి దీపితశూరవంశ! 68 
ప్రతిపదార్థం: దీపిత= (ప్రకాశించే; శూరవంశ!= శూరుని వంశం కలవాడా! (నీవు పుట్టగా శూరుని వంశం (ప్రకాశించిందని 
అర్థం. శౌరి- అని కృష్ణుడికి మరో పేరు); నక్క; తోండెలు; వీని+ఆననమున్‌= వీడి ముఖాన్ని; సగము+తిన్నయవి= సగం 
తిన్నాయి; అట్టులు+అయ్యును= అలా అయికూడా; ఉన్న+ఒప్పు= ఉన్నకాంతి; దొరసి= కలిగి; సప్తమినా(టి= శుద్ద సప్తమినాడు 
ప్రకాశించే; చందురునిన్‌+పోలెన్‌= చంద్రుడివలె; భావించి చూడు= కాస్త ఆలోచించి చూడుము. 


తాత్సర్యం: కృష్ణా! నీవు శూరుడి వంశాన్ని ప్రకాశింపజేశావు. అక్కడ చూడుము. నక్క, తోడేలు వాడి ముఖాన్ని 
సగం తినివేశాయి. అయినా కూడా ఆ ముఖంలో మిగిలిన కాంతి సప్తమినాటి చంద్రబింబంవలె కాంతులు 
చిమ్ముతూనే ఉన్నది. బాగా చూడుము. 


విశేషం: ఉపమ. 
మత్తకోకిల: 
శూరసేనుండు భీమసేననిషూదితుండయి చుట్టు నం 
భోరుహానన లార్తి మూర్తత( బొందిన ట్లతిరూక్ష హా 
హారవంబులతోడ. గ్రుమ్మర నల్లవాంె వికారితా 
కారు(డై పడియున్నవాండు వృకంబు( బక్షులు జించినన్‌. 69 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శూరసేనుడు= శూరసేనుడనే నా కుమారుడు (అదిగో); భీముడిచేత; నిషూదితుండు+అయి= చంపబడి; 
చుట్టున్‌= చుట్టూ; అంభోరుహ+ఆననలు= పద్మముఖులైన భార్యలు; ఆర్తి= దీనత్వం; మూర్తతన్‌+పొందినట్టు= మూర్తిమత్త్యాన్ని 
పొందినట్టు; అతి+రూక్ష= అతి దారుణమైన; హాహారవంబులతోడన్‌= హాహాకారాలతో; (క్రుమ్మరన్‌= తిరుగుతుండగా; 
అల్లవా(డె= అదుగోవాడే (అక్కడ); వృకంబు= తోడేలు; పక్షులు= కాకులు గద్దలు; చించినన్‌= చీల్చివేయగా; వికారిత+ 
ఆకారు(డు+ఐ= వికారంపొందిన శరీరం కలిగినవాడై; పడి+ఉన్నవాండు= పడి ఉన్నాడు. 


తాత్సర్యం: కృష్ణా! వాడే నా కొడుకు శూరసేనుడు. భీముడిచేత చంపబడి, చుట్టూ అతని భార్యలు దీనత్వం 
ఆకారం పొందినట్టు అతి దారుణంగా హాహాకారాలు చేస్తూ విలపిస్తూ తిరుగుతుండగా, తోడేలు, కాకులు (గ్రద్దలు 
చీల్చివేయగా దేహం గుర్తించటానికి వీలులేకుండా మారిపోయి పడి ఉన్నాడు. 


విశేషం: మత్తకోకిలలో ప్రతిపాదానికీ ర, స, జ, జ, భ, ర - అనేగణాలుంటాయి. 1-11 యతిమైత్రి. ప్రాసనియమం కలదు. 


సీ, _ అంగంబు కోమల మంతరంగంబు చా । తుర్య నిరూఢంబు శౌర్యఘనుండు 
వీండె గోవింద! వివింశతి యీతండు । సొబగుండు మెలంతలు సుట్టు నెపుడు 
నప్పరోగణ మమరాధిపు( గొలిచెడు । చాడ్పున6ం బాయక సమ్మదంబు 
చిగురొత్త నుండుదు రగరుకస్తూరికా । చందనాద్యనులేపశాలి యిపుడు 


తే. గ్రద్దలును గాకులును జుట్టు. గదిసియుండ6 । దటిచునెత్తుట( దో6గిన తనువు దాను 
నున్నవాండు గానాకర్ణనోత్సుకుండు । నక్క లబిచెడు చేరువ నక్కటకట! 70 


ప్రతిపదార్థం: గోవింద!= కృష్ణా!; వీండె= ఇతడే; వివింశతి= వివింశతి అనే పేరు గల నా మరి ఒక కుమారుడు; అంగంబు 
కోమలము= ఇతని శరీరము చాలా సుకుమారం; అంతరంగంబు= మనస్సు; చాతుర్యనిరూఢంబు= నేర్పరితనంలో ప్రసిద్ధం; 
శౌర్యఘనుండు= గొప్ప పరా(క్రమంచేత గొప్పవాడు; ఈతండు= ఇతడు; సాబగుండు= అందగాడు; చుట్టున్‌= ఇతడి చుట్టూ; 
మెలంతలు= స్త్రీలు; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; అమరాధిపున్‌= ఇంద్రుడిని అప్పరస్‌+గణము= అప్పరసల సమూహం; కొలిచెడు 
చాడ్సునన్‌= సేవించే తీరుగా; పాయక= ఎప్పుడూ వదలకుండా; సమ్మదంబు= సంతోషం; చిగురొత్తన్‌= (క్రొత్త (క్రొత్తగా 
పుడుతుండగా (నిత్య సంతోషంతో); ఉండుదురు= (ఇతనిచుట్టూ) ఉంటారు; అగరు= అగరు; కస్తూరికా= కస్తూరి; 
చందనాది= శ్రీగంధం మొదలైన; అనులేపశాలి= అనులేపాలను పూసుకోవటంలో సుసంపన్నుడు; ఇపుడు; (గ్రద్దలును= 
(గ్రద్దలూ; కాకులును= కాకులూ; చుట్టున్‌= చుట్టూ; కదిసి+ఉండన్‌= మూగి ఉండగా; తబుచు నెత్తుటన్‌= మిక్కిలిగా రక్తంలో; 
తోంగిన= మునిగిపోయిన; తనువున్‌+తానున్‌= తనువుతో తాను; ఉన్నవాండు= ఉన్నాడు; గాన+ఆకర్లన= పాటలను వినటంలో; 
ఉత్సుకుండు= ఆసక్తి కలవాడు; నక్కలు; అజచెడు= ఊళలువేసే; చేరువన్‌= చోట; అక్కటకట!= అయ్యయ్యో! (పడిఉన్నాడు). 


తాత్సర్యం: కృష్ణా! వీడు నా ఇంకొక కుమారుడు వివింశతి. ఇతడి శరీరం సుకుమారం. మనసు నేర్పరితనంలో 
ప్రసిద్దమైనది. గొప్ప పరాక్రమం కలిగినవాడు. ఇంద్రుడి చుట్టూ అప్పురసలు సేవిస్తూ ఉండే విధంగా ఇతడి చుట్టూ 
ఎల్లప్పుడూ స్రీలు వదలకుండా నిత్య సంతోషంతో ఉండేవారు. అగరు, కస్తూరి, చందనం మొదలైన సుగంధద్రవ్యాల 
పూతలను పూసికొని చాలా వైభవంతో కనిపించేవాడు. ఇప్పుడు అతని చుట్టూ (గ్రద్దలు, కాకులు కూచుకొని 
ఉన్నాయి. రక్తపుమడుగులో మునిగిపోయి ఉన్నాడు. ఇతడికి సంగీతమంటే చాలా ఆసక్తి ఇపుడు నక్కలు ఊళలువేసే 
చోట పడి ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడుము. 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 


647 
విశేషం: అలం: ఉపమ. 
తే. కనకపుంఖశరావృత గాత్రు(డైన । దుష్పహుండు చచ్చి యుండియు దోయజాక్ష! 
వికచ నవకర్ణికార సంవేష్టనంబు । గలుగు శైలంబు తెటి(గున( బొలిచెం జూడు. 71 


ప్రతిపదార్థం: తోయజాక్ష!= పద్మనయనా కృష్ణా! కనకపుంఖ= బంగారు పింజలు అమర్చిన; శర+ఆవృత= బాణాలచేత 
కప్పబడిన; గాత్రుంయు+ఐన= దేహం కలిగినటువంటి; దుషప్రహు(డు= దుష్ర్రహుడు అనే పేరుగల నా కొడుకు; చచ్చియుండియున్‌= 
చనిపోయికూడా; వికచనవ= అప్పుడే వికసించిన; కర్షికార= కొండగోగు చెట్టయొక్క; సంవేష్టనంబు= చుట్టూ కూడుకొని 
ఉండటం; కలుగు= కలిగిన; శైలంబు= కొండ; తెజంగునన్‌= రీతిగా; పొలిచెన్‌= (ప్రకాశిస్తున్నాడు; చూడు= చూడుము. 


తాత్సర్యం: కృష్ణా! అటు చూడుము. బంగారు పింజలు అమర్చిన బాణాలచేత కప్పబడిన దేహం కలిగి, నేల 
కొరిగిన దుష్రహుడు చనిపోయికూడా అప్పుడే వికసించిన కొండగోగుచెట్టులు చుట్టూ విస్తరించగా (ప్రకాశించే 
కొండవలె కాంతులు విరజిమ్ముతూ పడి ఉన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


గాంధారి యభిమన్యు కలేబరంబు గనుంగొని ప్రలాసించుట (సం. 11-20-1) 
వ. అని మటియు నిట్లనియె. 72 


తాత్సర్యం: అని ఇంకా ఇట్లా అన్నది. 

లయవిభాతి; 
అరయ నిది పెద్దయని యరుల మొన జిత్తమున | సరకుగొన కుగ్రమగు బరవస మెలర్పం 
ద్వరితగతి( జొచ్చి కురువరు(డు దలరం గవిసి । కరితతులు. దేరులనికరములు. దురంగో 
త్మరములును గాట్జలము నెరవులును గీటడంగ । శరగురుండుం గర్జుండును గురుసుతు(డు మద్రే 
శ్వరు(డు( గృపుండుం బరవ బరంగి దివిజుల్‌ వొగడ । ధరంబడి ముకుంద! మన నరతనయు. డొప్పెన్‌. 73 


ప్రతిపదార్థం: ముకుంద!= కృష్ణా; మన నరతనయు(డు= మన అర్జునుని కొడుకు (అభిమన్యుడు); అరయన్‌= చూడగా; 
ఇది; పెద్ద+అని= చాలాపెద్ద దని; లెక్కచేయకుండా; ఉ(గ్రము+అగు= భయంకరమైన; బరవసము= ధైర్యం; ఎలర్సన్‌= పుట్టగా; 
త్వరితగతిన్‌= అతివేగంగా; చొచ్చి= యుద్ధరంగంలో ప్రవేశించి; కురువరుండు= దుర్యోధనుడు; తలందన్‌= భయపడేట్టు; 
కవిసి= ఎదుర్కొని; కరితతులు= ఏనుగుల సమూహాలు; తేరుల నికరములు= రథాల సముదాయాలు; తురంగ+ఉత్కరములు= 
గుర్రాల గుంపులు; కాల్బలము= సైనికులు; నెరవులును= పరివారమూ; గీటడంగన్‌= చావగా; శరగురుండు= [ద్రోణుడూ; కరు 
డును= కర్షుడూ; గురుసుతుండున్‌= అశృత్తామా; మధద్రేశ్వరు(డున్‌= శల్యుడూ; కృపుండున్‌= కృపుడూ; పరవన్‌= బాణాలు 
ప్రయోగించగా; పరంగి= ఘోరయుద్దం చేసి (ప్రసిద్దుడై; దివిజుల్‌+పొగడన్‌= దేవతలు స్తుతించగా; ధరన్‌+పడి= నేలగూలి; 
ఒప్పెన్‌= (ప్రకాశిస్తున్నాడు. 


తాత్పర్యం: కృష్ణా! మన అర్జునుడి కుమారుడి అభిమన్యుడు వీడే. శత్రుసైన్యం అంత పెద్దదని ఏ మాత్రం 
లెక్కచేయకుండా భయంకరమైన ధైర్యంతో అతివేగంగా పద్మవ్యూహాన్ని ప్రవేశించి దుర్యోధనుడివంటి మహావీరుడు 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


భయపడేటట్టు ఎదిరించి యుద్దం చేశాడు. ఏనుగులను, రథాలను, గుర్రాలను, సైనికులను, పరివారాలను నుగ్గునుగ్గు 
చేశాడు. చివరికి ద్రోణుడు, కర్గుడు, అశృత్తామ, శల్యుడు, కృపుడు - అందరూచేరి ఘోరంగా బాణాలు ప్రయోగించగా 
వాటిని ఎదిరించి ప్రసిద్దుడై దేవతలు (ప్రస్తుతిస్తుండగా నేలమీద కూలి (ప్రకాశిస్తున్నాడు. 


విశేషం: లయవిభాతికి వృత్తలక్షణానికి చూడండి - స్త్రీ 1-131. 


ఆ. పాడి మాలి తన్ను! బలువురు పొదివిన(। బోరి తద్ద డప్పిం గూరి నిదుర 

పోయెనొకొ సుభద్ర పుత్రుండు! మృతు(డైన( । జెలువ మింత యేల కలుగ నేర్చు? 74 
ప్రతిపదార్థం: పాడి= న్యాయం; మాలి= తప్పి; తన్నున్‌= తనను; పలువురు= చాలమంది; పొదివినన్‌= చుట్టుముట్టుగా; పోరి= 
పోరాడి; తద్ద= మిక్కిలి; డప్పిన్‌= దప్పికతో; కూరి= మునిగి; నిదురపోయెన్‌+ఒకొ!= నిద్రపోయాడు కాబోలు!; సుభద్ర 
పుత్రుండు= ఈ అభిమన్యుడు; మృతుండు+ఐనన్‌= చనిపోయి ఉంటే; ఇంత; చెలువము= సౌందర్యం; ఏల= ఎందుకు; 
కలుగన్‌+నేర్చున్‌?= ఉంటుంది? 


తాత్పర్యం: అన్యాయంగా తనను అంతమంది చుట్టుముట్టితే వారితో పోరాడి పోరాడి, అలసిపోయి, దప్పికతో 
గాఢనిద్రలో మునిగిపోయాడు కాని, మన అభిమన్యుడు చావలేదు. చనిపోయి ఉంటే ముఖంలో ఇంత “కళ 
ఎందుకుంటుంది? 


విశేషం: అలం: కావ్యలింగం. 


సీ, ఉత్తర యిక్కునూరోత్తము నురమున । వ్రాలి మోమున దనవదనకమల 
మందంద చేర్లుచున్నది మున్ను గన్నంత | మెలంగంగనేరక చెలులమాటు 
గొను సిగ్గు పెంపున వనట నిట్లయ్యె ని । ప్పడు మాటిమాటికి. బొలంతి ప్రియుని 
గనుంగొని బిగియార. గౌంగిలించుచు శిర | మూరుతలంబున నునిచి పాణి 


తే. పల్లవంబున నానన మల్లనల్ల | దొదయుచును నిన్ను! జూచుచు. దోడుతోడం 
బొడము పెల్లున6 గన్నీరు దుడిచికొనుచు | నలత పెనువెల్లి. దేలెడు నంబుజాక్ష! 75 


ప్రతిపదార్థం: అంబుజాక్ష!= కృష్ణా! ఉత్తర= అభిమన్యుడి భార్య ఉత్తర; ఈ+కుమారోత్తము= అభిమన్యుడి; ఉరమునన్‌= 
రొమ్ముమీద; వ్రాలి= (వ్రాలి; మోమునన్‌= ముఖంమీద; తన; వదనకమలమున్‌= కమలంవంటి ముఖాన్ని; అందందు+అ= 
మాటి మాటికి (అక్కడక్కడా); చేర్చుచున్నది= ఆనిస్తోంది; మున్ను= ముందు (యుద్దానికి మునుపు); కన్న+అంతన్‌= 
అభిమన్యుడిని చూడగానే; మెలంగంగన్‌+నేరక= అతనితో కలిసి వర్తించటానికి ధైర్యంచాలక; సిగ్గుపెంపునన్‌= అధికమైన 
సిగ్గుతో; చెలుల మాటు+కొనున్‌= చెలికత్తెల చాటుకు వెళ్ళిపోయేది; వనటన్‌= దుఃఖంతో; ఇప్పుడు; ఇట్టు+అయ్యెన్‌= ఇట్టా 
అయింది చూడు; పొలంతి= ఈమె (స్తీ; ప్రియునిన్‌= ప్రియుడిని; కనుంగొని= చూసి; బిగియారన్‌= గట్టిగా; కౌంగిలించుచున్‌= 
కౌగిలించుకొంటూ; శిరమున్‌= తలను; ఊరుతలంబునన్‌= తొడలమీద; ఉనిచి= ఉంచుకొని; పాణిపల్లవంబునన్‌= అరచేతులతో; 
ఆననము= ముఖాన్ని; అల్లనల్లన్‌= మెల్లమెల్లగా; తొడయుచును= నిమురుచు; నిన్నున్‌+చూచుచున్‌= నిన్ను చూస్తూ; 
తోడుతోడన్‌= వెంటనే; పొడము పెల్లునన్‌= పుట్టే ఆధిక్యంతో; కన్నీరు తుడిచికొనుచున్‌= వచ్చిన కన్నీరును తుడుచుకొంటూ; 
అలంత పెనువెల్లిన్‌= శోక మహాసముద్రంలో; తేలెడున్‌= కొట్టుకొనిపోతున్నది. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 649 


తాత్పర్యం: కృష్ణా! ఉత్తరాదేవి తన భర్త రొమ్ముమీద వాలిపోయి ముఖంమీద ముఖం మాటిమాటికి ఆనిస్తోంది. 
యుద్దానికి మునుపు అభిమన్యుడిని చూడగానే చెలికత్తెలచాటుకు సిగ్గుతో పారిపోయేది. మరి ఇప్పటి స్థితిలో అతి 
దుఃఖంవలన ఇట్లా అయింది. (ప్రియుడిని చూచి గట్టిగా కౌగిలించుకొని మోకాళ్ళపై తలను వాల్చి అరచేతులతో 
మొగాన్ని స్పృశిస్తూ నిన్ను చూడగానే మరింత దుఃఖానికి లోనై కంటినీరు తుడుచుకొంటూ శోకమహా సముద్రంలో 
మునిగిపోయింది పాపం! 


విశేషం: అలం: రూపకం. 
వ. వింటె యవ్వనిత విలాపంబు? 76 
తాత్సర్యం: ఆ (స్తీ విలపిస్తున్న తీరు విన్నావా? 
సీ. “భద్రచారిత్ర! సుభద్రను నిర్జర । ప్రతిమానులగు పాండురాజసుతుల. 
బాసి యెం దరిగితి? పార్టుని పట్టి న చ్యుతుని యల్లుని సమరోర్వి( జెనసి 
పరిమార్చ( జాలిరెవ్వరు? పెక్కుభంగుల | మాటలాడ(గ మటుమాటలేల 
యాడవు నాతోడ? నస్త్రగురుండు( ద । త్తనయుండు. గృపుండు రాధాసుతుండు. 


తే. బాడిమానసులండ్రు నిబ్బాలు నొకని( । బొదివి రిస్సిరొ! పెక్కంద్రు ప్రోడ లిదియు 
మగంటిమియె? క్రించుపని కిట్లు దెగినయప్ప । డుల్లములు వారలకు నెట్టులుండె నొక్కొ! 77 


ప్రతిపదార్థం: భద్ర= శ్రేష్టమైన; చారిత్ర!= చరిత్రకల ఓ అభిమన్యుడా!; సుభద్రను= మీ తల్లి సుభద్రను; నిర్ణర= దేవతలతో; 
'ప్రతిమానులు= సమానులైన; పాండురాజసుతులన్‌= పాండు కుమారులను; పాసి= వదలి; ఎందున్‌+అరిగితి(ఏ)?= ఎక్కడికి 
వెళ్ళావు?; పార్టుని పట్టిన్‌= అర్జునుని కుమారుడిని; అచ్యుతుని+అల్లునిన్‌= కృష్ణుడి అల్లుడిని; సమర+ఉర్విన్‌= యుద్దభూమిలో; 
చెనసి= ఎదిరించి; పరిమార్చన్‌+*చాలిరి+ఎవ్వరు?= చంపగలిగినవారు ఎవరున్నారు?; పెక్కుభంగులన్‌= ఎన్నో తీరులలో; 
మాటలాడంగన్‌= మాట్లాడుతున్నానే; మజుమాటలు+ఏల+ఆడవు+నాతోడన్‌?= నాతో మారు మాట్టాడకున్నావెందుకు?; 
అస్తగురుండున్‌= ద్రోణాచార్యుడు; తత్తనయుండున్‌= అశ్వత్థామ; కృపుండున్‌= కృపాచార్యుడు; రాధాసుతుండున్‌= కర్టుడూ; 
పాడి మానసులు+అండ్రు= న్యాయంగా నడుచుకునే పెద్ద మనుషులంటారు; ఈ+బాలున్‌+ఒకనిన్‌+పొదివిరి= ఆ యువకుడిని 
ఒక్కడిని ముట్టడించారు; పెక్కండ్రు ప్రోడలు= చాలామంది పెద్దవాళ్ళు (కలిసి); ఇస్సిరొ!= ఛీ ఛీ!; ఇదియున్‌= ఇదికూడా 
(ఒక); మగ(టిమియె?= పరాక్రమమేనా?; ఇట్టు= ఇట్టా; (క్రించు పనికిన్‌= నీచ కార్యానికి; తెగిన+అప్పుడు= సాహసించినపుడు; 
వారలకున్‌= వాళ్ళకు; ఉల్లములు= హృదయాలు; ఎట్టులు+ఉండెన్‌+ఒక్కొ!= ఎట్టా ఉన్నాయో ఏమో! (ఈ కరకు పని 
చేయటానికి వాళ్ళ మనసులు ఎట్టా అంగీకరించాయి? అని అర్థం.) 


తాత్సర్యం: 'ఉత్తమమైన చరిత్ర కలిగిన ఓ అభిమన్యుడా! మీ తల్లి సుభద్రను, దేవతాసమానులైన పాండవులను 
వదలి ఎక్కడికి వెళ్ళావు? అర్జునుడి కుమారుడివి. శ్రీకృష్ణుడి అల్లుడివి. నిన్ను ఎదిరించి చంపగలిగినవారు ఎవరున్నారు? 
ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నానే - మారుమాటలాడ వెందుకు? ద్రోణుడు, అశ్వత్తామ, కృపుడు, కర్గుడు న్యాయ 
మెరిగిన పెద్దమనుషులంటారే. అట్లాంటి పెద్దలు పలువురు చేరి ఒక చిన్నవాడిని ముట్టడించటమా? ఛీ ఛీ! ఇది 
కూడా మగతనమేనా? ఇట్టాంటి నీచకార్యానికి పాల్పడటానికి వాళ్ళకు మనస్సులు ఎట్లా వచ్చాయి? 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పాండవులును బాంచాలురు । దండిమగలు వారు సూడ. దల(కక నిన్నున్‌ 
భండనమున( బడవైవ(గ । గండు గలుగు టద్దుతంబు గాదె తలంపన్‌! 78 


ప్రతిపదార్థం: పాండవులును= పాండుకుమారులు; పాంచాలురు= పాంచాలవీరులు; దండిమగలు= నిండు పరాక్రమవంతులు; 
వారు+చూడన్‌= వాళ్ళు చూస్తుండగా; తలంకక= భయపడక; నిన్నున్‌= నిన్ను; భండనమునన్‌= యుద్దంలో; పడవైవంగన్‌= 
చంపగా; గండు= మగంటిమి కలవాడు; కలుగుట= ఉండటం; తలంపన్‌= ఆలోచిస్తే; అద్భుతంబు+కాదె!= ఆశ్చర్యం కాదూ! 


తాత్సర్యం: పాండవులు, పాంచాలురు మహాపరా[క్రమశాలులు. వాళ్ళు చూస్తుండగా నిన్ను ఏ సంకోచమూ లేకుండా 
యుద్దంలో చంపగలిగిన మగటిమి ఉన్నవారు ఉండటం ఆశ్చర్యం కాదూ! 


క తనలేనిచోటం బలువురు । నిను జుట్టును ముట్టి యొక్కనింజేరి వధిం 
చిన వంచనకు ధనంజయు । మన మెమ్మెయి నురియునొక్కొ! మన్మథమూర్తీ! 79 


ప్రతిపదార్థం: మన్మథ= మన్మథుని వంటి; మూర్తీ!= ఆకారం కలవాడా!; తన= తనయొక్క; లేనిచోటన్‌= లేని స్థలంలో; 
పలువురు= చాలమంది; నినున్‌= నిన్ను; చుట్టును= చుట్టుముట్టి; ఒక్కనిన్‌+చేరి= ఒక్కడిని సమీపించి; వధించిన= చంపిన; 
వంచనకున్‌= మోసానికి; ధనంజయు మనము= అర్జునుడి మనస్సు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; ఉరియున్‌+ఒక్కొ!= 
దుఃఖిస్తుందో ఏమో! 


తాత్పర్యం: మన్మథుడి వంటి మనోహరాకారం కలిగిన నాథా! తానులేని సమయంలో అంతమంది నిన్ను చుట్టుముట్టి 
ఒక్కడిని చేసి ఘోరంగా చంపిన మోసాన్ని తలచుకొని అర్జునుడి మనస్సు ఏ విధంగా దుఃఖిస్తుందో కదా! 


తరలము: 
అరుల నెల్లను గెల్లి మేదిని యంతయుంగొని తేజమున్‌ 
సిరియు. బెంపును గీర్తియున్‌ విలసిల్లంగా వినుచుండియుం 
బురుషసింహులు పాండుభూవరపుత్రు లక్కట! మోదముం 
బొరయ నేర్తురె? నిన్ను గోల్పడిపోయి పుష్కరలోచనా! 80 


ప్రతిపదార్థం: పుష్కరలోచనా!= పద్మలోచనా! (తామరలవంటి కన్నులు కలవాడా); అరులన్‌+ఎల్లను= శత్రువులందరినీ; 
గెల్చి= గెలిచి; మేదిని+అంతయున్‌+కొని= రాజ్యాన్నంతా సంపాదించుకొని; తేజమున్‌= కాంతిని; సిరియున్‌= సంపదను; 
పెంపును= వైభవాన్ని; కీర్తియున్‌= మంచిపేరును; విలసిల్లన్‌(గాన్‌= వ్యాపించగా; వినుచుండియున్‌= (ప్రశంసలను వింటూ ఉండి 
కూడా; పురుష సింహులు= పురుష (శ్రేష్టులు; పాండుభూవర పుత్రులు= పాండు కుమారులు; నిన్నున్‌+కోల్పడి+పోయి= నిన్ను 
పోగొట్టుకొని; అక్కట!= అయ్యో!; మోదమున్‌= సంతోషాన్ని; పొరయన్‌+నేర్తుర?= పొందగలరా? 


తాత్సర్యం: తామరలవంటి కన్నులు గలవాడా! శత్రువులందరినీ చంపి రాజ్యాన్నంతా సంపాదించుకొని కాంతి, 
సంపద, వైభవం, కీర్తి - నలుదిశల వ్యాపించగా లోకం మెచ్చుకొంటూ ఉండగా, వింటూ ఉన్నా పాండురాజ 
కుమారులు నిన్ను పోగొట్టుకొని సంతోషం పొందగలరా! అయ్యో! ఇప్పుడు రాజ్యం వచ్చి లాభ మేమిటి? 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 


651 
విశేషం: వృత్తలక్షణం - చూడండి. స్త్రీ 2-27. 
క, నీ మూర్తియందు. బ్రాణము । లేమి దెలిసియుండ( జంచలింపక జీవం 
బేమి కతంబున( గలిగియొ । నామేను దొఅంగిపోదు నాథ! యెటుంగన్‌. 81 


ప్రతిపదార్థం: నాథ!= ప్రియా! నీ మూర్తియందున్‌= నీ దేహంలో; (ప్రాణము లేమిన్‌= ప్రాణంలేకపోవటం; తెలిసి+ఉండన్‌= 
తెలిసి ఉండికూడా; చంచలింపక= ఏచలనమూలేక; జీవంబు= (ప్రాణం; ఏమి కతంబునన్‌= ఏ కారణం; కలిగియొ= ఉన్నదో; 
నా మేనున్‌= నా దేహం నుండి; తొజంగిపోదు= వెళ్ళిపోదు; ఎజుంగన్‌= తెలియదు. 


తాత్సర్యం: ప్రియా! నీ దేహంలో ప్రాణం లేదని తెలిసినా కూడా ఏ చలనమూ లేకుండా నా ప్రాణం ఏ కారణంతో 
నా దేహం నుండి వెళ్ళిపోవటం లేదో నాకు తెలియటం లేదు. 


సీ, దేవలోకంబున నీ విప్పడెవ్వత( । దీపారు పలుకుల. దేర్చి కురులు 
వుడుకుచు( దగ నన్న పోలె లోలాత్మంగాం । జేయుచున్నా(డవు? చెలువు నేర్పు 
మెజియంగ నచ్చర తెజివల మనములు । గలంచి యాడుదు గాక యలంతిం బోదె? 
యంగనాగోష్టి నున్నపుడు నా నడవడి । బుద్ధి. దలంతె? ని న్చొందం గాంచి 


ఆ.  యాటు నెలలు వోయె నంతియ యింతియై । కానిలేదె? తొంటి మేన జేసి 
నట్టి మేలు మోహనాకార యభిమన్యు । వీర నిర్వికార! వినుతసార! 82 


ప్రతిపదార్థం: అభిమన్యు వీర!= వీరుడైన ఓ అభిమన్యు కుమారా!; నిర్వికార!= ఏ వికారములేనివాడా!; వినుతసార!= 
ప్రస్తుతింపబడ్డ పరాక్రమం కలవాడా!; దేవలోకంబునన్‌= స్వర్గంలో; నీవు+ఇపుడు= నీవు ఈ సమయంలో; ఎవ్వతన్‌= ఏ 
అప్పరసను; తీపారు పలుకులన్‌= మధురమైన పలుకులతో; తేర్చి= లాలించి; కురులు+పుడుకుచున్‌= వెం(ట్రుకలలో 
వేళ్ళుపోనిచ్చి; తగన్‌= తగినట్టుగా; నన్నున్‌+అ+పోలెన్‌= నన్నులాగే; లోలాత్మగాన్‌= సంతసించిన హృదయం కలిగినదానిలాగా; 
చేయుచున్నాండవు?= చేస్తున్నావు?; చెలువు= అందమూ; నేర్పు= జాణతనం; మెజయంగన్‌= వెలయగా; అచ్చర తెజవల 
మనములు= అప్పురసల మనస్సులు; కల6చి+ఆడుదు+కాక= క్షోభపెడతావు తప్ప; అలంతిన్‌+పోదె?= సులభంగా వారిని 
వదలిపెడతావా?; అంగనాగోసష్టిన్‌+ ఉన్నపుడు= స్త్రీలతో కలిసి ఉన్నపుడు; నానడవడి= నేను వర్తించే రీతిని; బుద్దిన్‌+తలంతె= 
మనసులో అనుకొంటావా! నిన్‌+పొందన్‌+కాంచి= నీతో సుఖపడి; ఆటునెలలు+పోయెన్‌= ఆరు నెలలు గడిచిపోయింది; 
తొంటిమేనన్‌= పూర్వజన్మలో; చేసినట్టిమేలు= చేసిన ఉపకారం; అంతియ= అంతో; ఇంతియ= ఇంతో; కానిలేదె?= కాని 
లేకపోయిందా?; మోహనాకార!= సమ్మోహకమైన శరీరం కలిగిన నాథా! (నన్ను వదిలి ఎట్లా వెళ్ళావు?). 


తాత్సర్యం: మహావీరా! అభిమన్యూ! ఏ వికారాలూ లేకుండా ని(ద్రిస్తున్నావా! ప్రపంచమంతా నీ పరాక్రమం మారు 
మోగిపోతోంది. నీవు స్వర్గానికి చేరి ఇప్పుడు ఏ అప్పరసను మధురమైన పలుకులతో లాలించి జుట్టులోకి వేళ్ళు 
జొనిపి నన్ను ఎట్లా సమ్మోహనపరిచావో అట్లాగే ఆమెనూ సుఖింపచేస్తూ ఉండి ఉంటావు. అందమూ నేర్పరితనమూ 
కల్లిన నీవు అప్పురసల మనస్సులను క్షోభపెట్టుతావు తప్ప అంత సులభంగా వారిని వదిలిపెట్టుతావా? ఆ 
దివ్యాంగనలతో కలిసి మాట్లాడుతున్నపుడు నేనూ, నా నడవడీ గుర్తుకురావా? నన్ను తలచుకోవా? నీతో సుఖించి 
ఆరు నెలలు గడిచిపోయింది. ఆ జన్మలో చేసిన మేలు అంతో ఇంతో కూడా నీకు మనసులో మిగలలేదా? ఓ 
సమ్మోహనకారా! నన్ను వదలి ఎట్లా వెళ్ళావు?' 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అను చున్నది యిట్లు పలవింప విరాటనందనం దదీయ జననీప్రముఖ బాంధవస్త్రీ జనంబు లచ్చటువాయం 
దిగిచి పొగులుచుం గొనిపోయిరి వారలం గనుంగొనుము. 83 


ప్రతిపదార్థం: అనుచున్నది= అని అంటున్నది; ఇట్టు= ఈ విధంగా; పలవింపన్‌= శోకించగా; విరాటనందనన్‌= ఉత్తరను; 
తదీయ= ఆమె యొక్క; జననీ ప్రముఖ= తల్లి మొదలైన; బాంధవ (స్రీజనంబు= బంధు (స్ర్తీలు; ఆ+చోటు+పాయన్‌= ఆ 
చోటునుండి; తిగిచి= పట్టుకొని లేపి; పొగులుచున్‌= దుఃఖిస్తూ; కొనిపోయిరి= తీసుకువెళ్ళారు; వారలన్‌= వారిని; కనుంగొనుము= 
చూడుము. 


తాత్సర్యం: అని అంటున్నది. ఈ విధంగా ఆమె శోకిస్తుండగా ఉత్తరను ఆమె తల్లి మొదలైన బంధువులైన స్రీలు 
ఆ చోటినుండి లేపి దుఃఖిస్తూ పట్టుకొని తీసికొనివెళ్ళారు. వారిని చూడుము. 


కవిరాజ విరాజితము. 
గురుని శరంబులు దాంకిన మేదిని(గూలి విరాటుండు పేరిన నె 
త్తురుల మునింగిన మేనును దానును ధూళి సమీరుండు మోము పయిం 
బొరింబొరి. జల్లంగ నున్మి గనుంగొని పొడ్మ(యగ నశ్రులు హా యనుచుం 
బురపుర( బొక్కెద రెమ్మెయి€ జోపిన6 బోవక మూంగిడు. బక్షితతుల్‌. 84 


ప్రతిపదార్థం: గురుని శరంబులు= (ద్రోణుడి బాణాలు; తాశినన్‌= నాటుకోగా; మేదినిన్‌+కూలి= నేలకూలి; విరాటుండు= 
విరాటరాజు; పేరిన= గడ్డకట్టిన; నెత్తురులన్‌+మునింగినన్‌= రక్తంలో మునిగిపోగా; సమీరుండు= వాయుదేవుడు; ధూళిన్‌= 
దుమ్మును; మోముపయిన్‌= ముఖంమీద; పొరిన్‌+పౌరిన్‌= మాటిమాటికీ; చల్లంగన్‌= చల్లగా; మేనును+తానును= దుమ్ము 
నిండిన శరీరంతో ఆరాజు; ఉన్కిన్‌= ఉండటాన్ని; కనుంగొని= చూసి; అ(శ్రులు= కళ్ళనీరు; పొడ్మంగన్‌= పెల్టుబికిరాగా; 
హా+అనుచున్‌= హా హా కారాలు చేస్తూ; పురపురన్‌+పొక్కెదరు= కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు (ఆ స్త్రీలు); ఎమ్మెయిన్‌= ఎంత; 
చోపినన్‌= తరిమినా; పక్షితతుల్‌= పక్షి సమూహాలు; పోవక= వెళ్ళిపోకుండా; మూలౌడున్‌= ఆ శవంచుట్టూ మూగుతున్నాయి. 


తాత్సర్యం: ద్రోణాచార్యుల బాణాలు తగిలి నేలకూలి విరాటరాజు గడ్డకట్టిన నెత్తురులో మునిగిపోగా, వాయుదేవుడు 
దుమ్మును దోసిళ్ళతో చల్లినట్లు మాటిమాటికీ చల్చుతుండగా, ఆ దుము శలో, ధూళితో నిండిన శరీరంలో ఆ రాజు 
పడి ఉండటం చూచి ఆ స్రీలకు కళ్ళల్లో నీరు పెల్లుబికి రాగా హాహాకారాలు చేస్తూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. వారు 
ఎంత తరిమినా పోకుండా కాకులు, గద్దలు, రాబందులు ఆ శవం చుట్టూ మూగుతున్నాయి. 


విశేషం: కవిరాజవిరాజితవృత్తంలో ప్రతిపాదంలోనూ వరుసగా న, జ, జ, జ, జ, జ, ల, గ - అనే గణాలు ఉంటాయి. 1-8-14 
అక్షరాలకు యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


క, అకటకట! యుత్తరుండు గొం । డొక కాంభోజుండునుం గడున్‌ బాలు(డు వా 
లిక కైదువు లాడిన నే । ల కొజగి యొప్పి రభిమన్యు లక్ష్మణుల క్రియన్‌. 85 


ప్రతిపదార్థం: అకటకట!= అయ్యయ్యో!; ఉత్తరుండు= విరాటమహారాజు కుమారుడు ఉత్తరుడు; కడున్‌+బాలుండు= మరీ 
చిన్నవాడు; కొండొక= ఒకానొక; కాంభోజుండును= కాంభోజయువరాజు; వాలిక= వాడి అయిన; కైదువులు= ఆయుధాలు; 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 653 


ఆడంగన్‌= నాటుకోగా; అభిమన్యు= అభిమన్యుడు; లక్ష్మణుల [క్రియన్‌= లక్ష్మణకుమారుడు - వీరిలాగా; నేలకొజగి= నేల 
మీదపడి; ఒప్పిరి= (ప్రకాశిస్తున్నారు. 

తాత్సర్యం: అయ్యయ్యో! ఇక్కడ చూడుము. ఉత్తరకుమారుడు, మరొక చిన్నవాడు కాంభోజయువరాజు. శత్రువులు 
ప్రయోగించిన వాడి ఆయుధాలకు చిక్కి అభిమన్యు లక్ష్మణ కుమారులవలె నేలకొరగి ఉజ్జ్యలంగా (ప్రకాశిస్తున్నారు. 


సీ, పాండుపుత్రుల భుజాబలమున కులుకక | యెవ్వీరు ప్రాపున నెదురు నడచె 
దుర్యోధనుండు గొంతి తొలిచూలి కెవ్వండు | హృదయ శల్యంబయి నిదుర సెజటుచు 
నట్టి కర్ల్ణ్లుండు మదాంధసింధురము బ । లోద్దత ద్విరద మహోగ్రవిక్ర 
(x) థ = 
మమున గీటడంగిన మాడ్కి నర్జును బలు । గడిమిచే దెగటార్పంబడియె వీని 


ఆ. బాహు విలసనమున( బడిన మహాయోధ । వరు లనేకు లిత డవార్యరోష 

భూషితుండు పరుషభాషణశీలుండు । ధైర్యధనుండు దానశౌర్యశాలి. 86 
ప్రతిపదార్థం: పాండుపుత్రుల= పాండవుల; భుజాబలమునకున్‌= భుజభక్తికి; ఉలుకక= భయపడక; ఏ+వీరు= ఏ వీరునియొక్క; 
ప్రాపునన్‌= అండతో; దుర్యోధనుండు: ఎదురు నడచెన్‌= పాండవులకు వ్యతిరేకంగా (ప్రవర్తించాడో; గొంతి= కుంతీదేవి; 
తొలిచూలికిన్‌+ఎవ్వండు= తొలిబిడ్డ అయిన ధర్మరాజుకు ఎవడు; హృదయ శల్యంబు+అయి= గుండెలో పుండులాగా; 
నిదుర+చెజుచున్‌= నిద్రలేకుండా చేశాడో; అట్టి= అటువంటి; కర్టుండు= కర్గుడు; మద+అంధ= మదంతో (గ్రుడ్డిదయిన; 
సింధురము= ఏనుగు; బల+ఉద్ధత= బలంతో మిక్కిలి అతిశయించిన; ద్విరద= ఏనుగుయొక్క; మహోగ్రవి[క్రమమునన్‌= 
మిక్కిలి భయంకరమైన పరా(క్రమంచేత; గీటడంగినమాడ్కిన్‌= చచ్చిన తీరుగా; అర్జును= అర్జునుడియొక్క; బలు+కడిమిచేన్‌= 
మిక్కిలి పరాక్రమంచేత; తెగటార్చంబడియెన్‌= చంపబడ్డాడు; వీని= ఈ కర్గుడి; బాహు విలసనమునన్‌= బాహువుల విలాసంచేత; 
పడిన= చచ్చిన; మహాయోధవరులు= మహాయోధశ్రేష్టులు; అనేకులు= చాలామంది (ఉన్నారు); ఇతండు= ఈ కర్ణుడు; 
అవార్య= వారించటానికి వీలుకాని; రోష= రోషంతో; భూషితుండు= అలంకరించబడినవాడు; పరుష భాషణశీలుండు= 
కఠినంగా మాట్లాడేస్వభావం కల్షినవాడు; థైర్యధనుండు= ధైర్యమే సంపదగా కలవాడు; దాన= దానంచేతను; శౌర్య= 
పరా(క్రమంలోనూ; శాలి= ఒప్పేవాడు. 


తాత్సర్యం: ఏ వీరుడి అండతో దుర్యోధనుడు పంచపాండవుల బాహు పరాక్రమానికి భయపడక వారికి వ్యతిరేకంగా 
ప్రవర్తించాడో, కుంతీదేవి పెద్దకొడుకయిన ధర్మరాజుకు ఎవడు గుండెలో గాలమై నిద్రలేకుండా చేశాడో - ఆ 
కర్ణుడు మదంతో గుడ్డిదయిన ఏనుగు, బలంతో మిక్కిలి అతిశయించిన ఏనుగుయొక్క మిక్కిలి భయంకరమైన 
పరాక్రమం చేత చచ్చిన రీతిగా అర్జునుడి మహా పరాక్రమంచేత చంపబడ్డాడు. ఈ కర్గుడి బాహువిలాసంచేత 
ఎంతో మంది మహాయోధులు మృతిపొందారు. ఈ కర్షుడికి రోషమే మహాభూషణం. ఇతడు అతి పరుషంగా 
మాట్లాడే స్వభావం కలిగినవాడు. ధైర్యమే ఇతడి సంపద. దానవీరంలో ఇతడు సు ప్రసిద్దుడు. 

వ. విను మవ్వీరోత్తముండు. 87 
తాత్సర్యం: ఆ వీర (శ్రేష్టుడు ఎట్లాంటివాడో చెప్పుతాను వినుము. 


క. పెజుందం గురుధరణీపతి 1 నజిచేతం బ్రాణములు ఘనారాతి బలం 


బుటిని తెగువ ముందట బె । న్లొటలుట చిత్తమున బెట్టికొని విహరించెన్‌. 88 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పిణుందన్‌= వెనుక; కురుధరణీపతిన్‌= కురురాజు దుర్యోధనుడిని; అజచేతన్‌= అరచేతిలో; ప్రాణములు= 


ప్రాణాలను; ముందటన్‌= ముందు; ఘన+అరాతిబలంబు= గొప్పదైన శత్రుసైన్యం; ఉణని= లక్ష్యపెట్టని; తెగువన్‌= సాహసంతో; 
పెన్‌= మిక్కిలిగా; కొఅలుట= కోపించటం; చిత్తమునన్‌= మనసులో; పెట్టికొని= ఉంచుకొని; విహరించెన్‌= యుద్దం చేశాడు. 


తాత్సర్యం: ఆ కర్షుడు బాధ్యతతో యుద్ధం చేశాడు. ఇతడి వెనుక ఇతడిని నమ్మి యుద్ధంలోకి దిగిన దుర్యోధను 
డున్నాడు. పరశురామాదుల శాపాలవలన తన (ప్రాణాలకు ముప్పున్నదని తెలుసును. ముందర శత్రుసైన్యం 
విజృంభణంతో అతిరోషంతో దూసికొనివస్తున్నది. ఇన్నిటినీ మనసులో ఉంచుకొని యుద్దంలో వీరవిహారం చేశాడు. 


తే. ఇతని చుట్టును గలకల మెసంగ రోద | నంబు సేయు పత్నీనివహంబులోనం 

గంటె వృషసేనుతల్లి యగ్గలపుటడలు? మూర్తియైన తెటింగున నార్తి( దూలె. 89 
ప్రతిపదార్థం: ఇతని చుట్టును= ఈ కర్లుడి శవం చుట్టూ; కలకలము+ఎసంగన్‌= పెద్దధ్వని పుట్టగా; రోదనంబు+చేయు= 
ఏడుస్తున్న; పత్నీ నివహంబులోనన్‌= భార్యల సమూహంలో; వృషసేనుతల్లి= వృషసేనుడితల్లి - కర్గుడిభార్య; అగ్గలము+అడలు= 
మిక్కిలి దుఃఖం; మూర్తి+ఐన= ఆకారం దాల్చిన; తెజంగునన్‌= రీతిగా; ఆర్తిన్‌= దుఃఖంతో; తూలెన్‌= వాలిపోయింది; కంటె= 


చూస్తున్నావా! 
తాత్పర్యం: ఈ కర్ణుడి శవం చుట్టూ చేరి పెద్ద ధ్వనిపుట్టగా పెద్దగా ఏడుస్తున్న అతడి భార్యల గుంపును చూశావా? 


అందులో దుఃఖమే ఆకారం పొందినట్టుగా అతి దుఃఖంతో నేలమీద వాలిపోతున్న ఆమె వృషసేనుడి అమ్మ. కర్టుడి 
ధర్మపత్ని. ఆమెను చూస్తున్నావా? 


వ. ఈ రమణీరత్నంబు ధరణీతలంబునం బొరలుచు. 90 


ప్రతిపదార్థం: ఈ రమణీరత్నము= ఈ శ్రేష్టమైన (స్రీ; ధరణీతలంబునన్‌= నేలమీద; పొరలుచున్‌= పొర్గుతూ. 


తాత్పర్యం: ఈ వృషసేనుడి అమ్మ దుఃఖాతిరేకంతో నేలమీద పడి పొర్లుతూ (ఇట్లా అంటున్నది). 


తే. పరశురాముని శాపంబు బాణశక్తి. । గ్రాంప బ్రాహ్మణశాపంబు రథము సిక్కు 
వటుప గాండీవధరుచేతి మెటు(గుటమ్ము । మన్నిగొనియెనె యో కర్ణ! మగలరాజ! 91 


ప్రతిపదార్థం: ఓ కర్ల!= ఓ మహావీరుడైన కర్ణా; మగలరాజ!= వీరులలో (శ్రేష్టుడా!; పరశురాముని శాపంబు= పరశురాముడిచ్చిన 
శాపం; బాణశక్తిన్‌= నీ బాణాలశక్తిని; (క్రాపన్‌= నాశనం చేయగా; (బ్రాహ్మణశాపంబు= (బ్రాహ్మణుడిచ్చిన శాపం; రథమున్‌= 
రథాన్ని; చిక్కుపణుపన్‌= భూమిలో ఇరుక్కుపోయేలా చేయగా; గాండీవధరు చేతి= అర్జునుడి చేతిలోని; మెణు(గు+అమ్ము= 
వాడిబాణం; (నిన్ను); మన్నిగొనియెనె?= చంపివేసిందా? (నాథా!) 


తాత్సర్యం: 'ఓ మహావీరుడా! కర్ణా! పరశురాము డిచ్చిన శాపం నీ బాణాలశక్తిని నశింపజేసింది. బ్రాహ్మణు డిచ్చిన 
శాపం రథచ(క్రం భూమిలో [క్రుంగిపోయేటట్టు చేసింది. చివరకు అర్జునుడి చేతిలోని వాడిబాణం నీ ప్రాణాలు 
తీసింది. నాథా! ఎంత దారుణ మిది! 


వ. అని మజియుం బలుదెటింగులం బలవించి యుత్చితయై యాలోకించి. 92 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 655 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; మజియున్‌= ఇంకా; పలు+తెజంగులన్‌= అనేకవిధాలుగా; పలవించి= విలపించి; 
ఉత్టిత+ఐ= లేచి; ఆలోకించి= తన భర్త దేహాన్ని చూసి. 


తాత్సర్యం: ఈ విధంగా ఇంకా అనేక రీతులలో ఆమె విలపించి విలపించి, చివరికి లేచి తన భర్త దేహాన్ని చూచి 
(తరువాత పద్యంతో అన్వయం.) 


తే. కాకులును గ్రద్దలును దిన్న గడును ద్రెస్సి । యపరపక్షచతుర్దశి యమృతకరుని 

కరణి నొప్పెడు కర్ణుమొగంబుమీ(ద | వనిత యందంద మోపెడు6 దన మొగంబు. 93 
ప్రతిపదార్థం: కాకులును; (గ్రద్దలును; తిన్నన్‌= తినగా; కడును= మిక్కిలి; (త్రెస్సి= తెగి చివికిపోయి; అపరపక్ష= కృష్ణపక్ష; 
చతుర్దశి= చతుర్దశినాటి; అమృతకరుని కరణిన్‌= చం(ద్రుడిలాగా; ఒప్పెడు= కనిపిస్తున్న; కర్షు మొగంబుమీందన్‌= కర్షుడి 
ముఖంపైన; వనిత= వృషసేనుడి తల్లి; అందంద= మాటిమాటికి; తన మొగంబున్‌= తన ముఖాన్ని; మోపెడున్‌= మోపుతోంది. 


తాత్సర్యం: కాకులు, గద్దలు తినవేయగా మిక్కిలిగా తెగి చివికిపోయిన కృష్ణపక్షంలోని చతుర్షశినాటి చంద్రుడివలె 
కాంతివిహీనంగా కనిపిస్తున్న కర్షుడి ముఖంపైన తన ముఖం మాటిమాటికి మోపుతూ వృషసేనుడి తల్లి 
దుఃఖిస్తున్నది. 


విశేషం: అలం: ఉపమ. 
ఉత్సాహవృత్తము: 

వా(డిమగండు నిద్రపోవు వాలుమృగము( బోలె నై 

వీ(డె బాహ్లికుండు వృష్టివీర! చూడు చచ్చియుం 

బోడి దొజింగ కున్నయట్టి పొల్పునన్‌ వెలింగె వె 

న్నీ. డితండు బలము లెన్నియేనిం బెల్లు ద్రోచినన్‌. 94 
ప్రతిపదార్థం: వృష్టివీర!= వృష్ణికులంలో పుట్టిన, వీరుడైన కృష్ణా!; చూడు= ఇక్కడచూడుము; వీ(డె= ఇతడే; బాహ్హికుండు= 
బాహ్లికుడు; వాలు మృగమున్‌+పోలెన్‌+ఐ= పులిలాగా; వాండి మగండు= ఈ మహావీరుడు; నిద్రపోవున్‌= నిద్రపోతున్నాడు; 
చచ్చియున్‌= చచ్చికూడా; పోండి= అందం; తొాణంగకున్న+అట్టి+పొల్పునన్‌= తగ్గిపోని విధంగా; వెలింగెన్‌= (ప్రకాశిస్తున్నాడు; 


బలములు+ఎన్నియేనిన్‌= శత్రుబలాలు ఎన్నైనా సరే; పెల్లు+(త్రోచినన్‌= ఎంత ఘోరంగా పోరాడినా; ఇతండు= ఈ బాహ్హికుడు; 
వెన్ను+ఈ(డు= వెన్నుచూపడు. 


తాత్పర్యం: ఓ కృష్ణా! ఇదిగో ఈ బాహ్లికుడు మహావీరుడు నిద్రపోయేపులిలాగా ఉన్నాడు చూడు. చచ్చినా అందం 
ఏమాత్రం తగ్గని విధంగా వెలుగుతున్నాడు. ఎంత సైన్యం ఎంత బలంగా ఎదిరించినా వెనుకకు తిరిగిపోడు. 


విశేషం: అలం: ఉపమ. వృత్తలక్షణానికి చూడండి. (స్త్రీ. 1. 48. 


తే. మేన బ్రాణము వాసినమీంద మొగము | బొటిసి యుండునె? యెందు నిత్తెజంగు కాంతి 
తోడణ బున్నమనా(టి చందురుని చంద | మమరె( జూడు మిక్కురువృద్దు నాననంబు. 95 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మేనన్‌= దేహంలోనుండి; ప్రాణము; పాసిన= వదలిన; మీందన్‌= తరువాత; ఎందున్‌= ఎక్కడైనా; మొగము= 
ముఖం; ఈ+తెజగు కాంతితోడన్‌= ఈ విధమైన (ప్రకాశంతో; పొజసి+ఉండునె?= కూడి ఉంటుందా?; ఈ+కురువృద్దు+ 
ఆననంబు= కురువంశీయులలోని పెద్దలలో ఒకడైన ఇతడి ముఖం; పున్నమనాంటి= పూర్ణిమనాటి; చందురుని చందము= 
నిండు చందురుని రీతిగా; అమరెన్‌= ఒప్పింది; చూడు= చూడుము. 


తాత్సర్యం: కృష్ణా! ఆ బాహ్హికుడిని చూడుము. దేహంలో నుండి ప్రాణం వదలిపోయిన తరువాత ఎక్కడైనా ముఖం 
ఇంత కాంతిమంతంగా ఉండటం చూచామా! కురువృద్దులలో ఒకడైన ఈ బాహ్లికుడి ముఖం నిండుపున్నమినాటి 
చంద్రుడి రీతిగా కాంతులు విరజిమ్ముతున్నది. 


విశేషం: అలం: ఉపమ. 


గాంధారి సైంధవుని కళేబరము చూచి వాపోవుట (సం. 11-22-7) 


(ఈక 


పల్ముతప్పమి నెఐపంగ దలంచి యు । తృాహంబు వాటించి సవ్యసాచి 
దుర్యోధనుండును దొరలు ననేక సై । న్యంబులు నంతంత నడ్డపడ(గ 

దెరలిచి వడి మెడద్రెవ్వ నేసినం బడి । యున్నాడు సైంధవు( డుజక ద్రుపద 

తనయం. గాననమునం గొనిచన్ననాండ తాం । దెగినాండు గాండె! కౌంతేయు లపుడు 


తే. దయ దలిర్వంగ దుస్సల దలంచి యలుక । గ్రాణి మందలవిడిచిరి గాక దైవ 
కృతము తప్పింప రాకున్మి కతన నిపుడు । వారు విడిచి రిమ్ముద్దియవలని కరుణ. 96 


ప్రతిపదార్థం: సవ్యసాచి= అర్జునుడు; పల్కుతప్పమి= మాట తప్పకపోవటాన్ని; నెఅపంగన్‌+తలంచి= చెల్లించుకోవాలని 
నిశ్చయించి; ఉత్సాహంబు= ఉత్సాహాన్ని; పాటించి= పూని; దుర్యోధనుండును; దొరలు= అనేక సామంతరాజులు (అనేక 
(శ్రేష్టవీరులని కూడా అర్థం); అనేక సైన్యంబులున్‌= ఎంతో సైన్యం; అంతంతన్‌= మాటిమాటికి; అడ్డపడంగన్‌= అడ్డుపడగా; 
తెరలిచి= పక్కకునెట్టి; వడిన్‌= వేగంగా; మెడన్‌+త్రెవ్వన్‌+ఏసినన్‌= మెడ తెగేలాగా బాణం వేయగా; సైంధవుండు= సైంధవుడు; 
ఉజక= మెదలకుండా; పడి+ఉన్నాండు= పడి ఉన్నాడు; ద్రుపదతనయన్‌= ద్రౌపదిని; కాననమునన్‌= అడవిలో; కొని 
చన్ననాండు+అ= అపహరించి తీసుకొని _ వెళ్ళిననాడే; తాన్‌= తాను; తెగినాండగాండె!= చచ్చాడు కాదూ!; కౌంతేయులు= 
పాండవులు; అపుడు= ఆ సమయంలో; దయ+తలిర్సంగన్‌= దయపుట్టగా; దుస్పలన్‌+తలంచి= దుస్సలను తలచుకొని; 
అలుక+క్రాంచి= కోపం వదలి; మందల విడిచిరిగాక= ప్రాణంతో వదలిపెట్టారు తప్ప!; దైవకృతము= దైవనిర్లయం; 
తప్పింపరాక+ఉన్కి+కతనన్‌= తప్పించటానికి వీలుకానిది కావటం వలన; వారు= ఆ పాండవులు; ఈ+ముద్దియ వలని 
కరుణన్‌= ఈ ్రీపట్టగల కరుణచేత; విడిచిరి= వదలిపెట్టారు. 


తాత్సర్యం: అర్జునుడు తనమాట చెల్లించుకొనాలని నిశ్చయించుకొని ఉత్సాహం పూని దుర్యోధనాది మహావీరులు, 
గొప్ప సైన్యం మాటిమాటికి తనకు అడ్డుపడుతున్నా ప్రక్కకు నెట్టి వాడిబాణాలు వేయగా మెడతెగి సైంధవుడు 
కదలక మెదలక పడి ఉన్నాడు. అసలు ఆనాడు ద్రౌపదిని అడవిలో దొంగిలించి తీసికొనివెళ్ళిననాడే తాను చచ్చాడు 
కదా! ఆ సమయంలో తమ చెల్లెలని దుస్సల ముఖం చూచి వాడిని ప్రాణాలతో పోనిచ్చారు. దైవనిర్లయం ఎవరూ 
తప్పించలేరు. అందుకే ఆ పాండవులు కూడా ఈనాడు చెల్లెలిపట్ల దయను విడిచి సైంధవుడిని చంపారు. 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము 


657 
తే. హృదయమున వగలేనియ ట్టిట్టునట్టు. । దిరుగుచున్నది దుస్సల వరుని శిరము 
గాన కీ కూంతు నిమ్మెయిం గనుట కంటె( । దలంప నెక్కుడు దుఃఖంబు గలదె కృష్ణ! 97 


ప్రతిపదార్థం: కృష్ణ= కృష్ణా; హృదయమునన్‌= హృదయంలో; వగలేని+అట్టు= ఏ దుఃఖమూ లేని రీతిగా; ఇట్టున్‌+అట్టున్‌= 

ఇ న్‌ యు న్‌ 
ఇలా అలా; దుస్పల= సైంధవుడి భార్య; వరుని శిరమున్‌+కానక= తన భర్త శిరస్సు కనిపించక; తిరుగుచున్నది= తిరుగుతోంది; 
ఈ కూంతున్‌= ఈ దుస్ఫలను; ఈ+మెయిన్‌= ఈ విధంగా; కనుటకంటెన్‌= చూడటం కన్నా; తలధథన్‌= ఆలోచిస్తే; 
ఎక్కుడు= అధికమైన; దుఃఖంబు+కలదె?= దుఃఖం ఉంటుందా? 


తాత్సర్యం: కృష్ణా! హృదయంలో ఏ దుఃఖమూ లేని దానివలె నా కూతురు దుస్సల సందడిగా అటూ ఇటూ 
తిరుగుతున్నది. ఎందుకో తెలుసా! తన భర్త శిరస్సు దొరకక. ఇట్లా ఈ కొమార్తెను చూడటం కన్నా అధికమైన 
దుఃఖం ఏముంటుంది? 


వ. నాంటి రాత్రియరులు చేసికొనిన ప్రతిజ్ఞ వేగులవారిచేత దుస్సల విని సైంధవునికి బుద్ది చెప్పిన తెబింగు లవి 
వినుము. 98 


ప్రతిపదార్హం: నాంటిరాత్రి= ఆనాటి రాత్రి; అరులు= శత్రువులు; చేసికొనిన= చేసికొన్నటువంటి; (ప్రతిజ్ఞన్‌= (ప్రతిజ్ఞను; 

(=) sa ల 
వేగులవారిచేతన్‌= గూఢచారులవలన; దుస్సల; విని; సైంధవుడికి; బుద్ది చెప్పిన= బుద్ది చెప్పిన; తెజంగులు+అవి= ఆ 
రీతులను; వినుము. 


తాత్సర్యం: ఆనాటి రాత్రి సైంధవుడిని చంపటానికి శత్రువులు చేసికొన్న ప్రతిజ్ఞలు వేగులవారిచేత విని దుస్సల 
ంధవుడికి ఎన్నో రీతులుగా నీతిబోధ చేసింది. ఎట్టాగో వినుము. 


a= 


సీ. విజయు ప్రతిజ్ఞకుం ద్రిజగంబులోపల । నడ్డంబులేదు సు మృధికు( డంటిం 

గురురాజు సైన్యంబు బిరుదు నమ్మకు మంటి । గురుండు పార్టునకు మార్కొనండ యంటి 
నరు డాయ నొకనికైనను బుద్దిగొనదంటి | సమరంబు నీకు నసాధ్యమంటి 
ధర్మపుత్రు(డు నిన్ను దయంగాచుం బొమ్మంటి | నామాట వినంగదె నాథ యంటి 


ఆ. రాజతిలక రాజ రాజకంఠీరవ । రాజరత్న దివసరాజతేజ 
రాజరాజ! యనుచు రాజన్యుసైంధవ । రాజు. బనవుచుండె నాజిలోన. 99 


ప్రతిపదార్థం: రాజతిలక!= రాజ[శ్రేష్టుడా!; విజయు= పార్టుని; (ప్రతిజ్ఞకున్‌= ప్రతిజ్ఞకు; త్రిజగంబులోపలన్‌= ముల్లోకాలలో; 
అడ్డంబులేదు= అడ్డంలేదు; సుమ్ము= సుమా!; అధికుండు= ఆ అర్జునుడు అందరినీ మించినవాడు; అంటిన్‌= అన్నాను; 
నమ్మకుము= నమ్మవద్దు; అంటిన్‌= అన్నాను; గురుండు= ద్రోణుడు; పార్టునకున్‌= అర్జునుడికి; మార్కొన(డు= ఎదుర్కోడు; 
అంటిన్‌= అన్నాను; రాజరత్న!= రాజులలో ్రేష్టుడా!; నరున్‌= అర్జునుడిని; డాయన్‌= సమీపించటానికి; ఒకనికైనను= ఏ 
ఒక్కడికీ; బుద్ది+కొనదు+అంటిన్‌= సాహసం రాదు అన్నాను; సమరంబు= యుద్దం; నీకున్‌= నీకు; అసాధ్యము+అంటిన్‌= 
అసాధ్యం అన్నాను; దివసరాజతేజ!= సూర్యతేజా!; ధర్మపుత్రుడు= ధర్మరాజు; నిన్నున్‌= నిన్ను; దయన్‌+కాచున్‌+పొమ్ము+అంటిన్‌= 
దయతో రక్షిస్తాడు పో అన్నాను; నాథ= ఓ నాథా!; రాజరాజ!= రాజ (శ్రేష్టుడా!; నామాట= నా మాటలు; వినన్‌+కదె+అంటిన్‌= 
దయచేసి వినుము అన్నాను (ఇట్లా ఆమె అన్న మాటలు గాంధారి తెల్సి); అనుచున్‌= అని ఈ విధంగా; రాజన్యున్‌= 
రాజ్రేష్టుడైన; సైంధవరాజున్‌= సైంధవుడిని గూర్చి; ఆజిలోనన్‌= యుద్దభూమిలో; పనవుచుండెన్‌= (ప్రలాపిస్తూ ఉన్నది. 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజా! నీవు రాజశ్రేష్టుడివి. నా మాటలు వినుము. అర్జునుడి (ప్రతిజ్ఞకు మూడులోకాలలోను తిరుగులేదు 
సుమా! అతడు అందరికన్నా మిన్న. నీవు రాజసింహానివి. దుర్యోధనుడి సైన్యం అంత గొప్పది, ఇంత గొప్పది అని 
నమ్మి యుద్దరంగంలోకి దూకవద్దు. ద్రోణుడు ఎప్పటికీ అర్జునుడిని ఎదుర్కొనటానికి ఇష్టపడడు. నీకున్న కాంతి 
యు యలు జ (| 
రాజులలో ఎవరి కున్నది? అర్జునుడిని సమీపించటానికి ఎవడూ సాహసించడు. నీవు సూర్యతేజుడివి. ధర్మరాజు 
నిన్ను తప్పక దయతో కాపాడుతాడు 'ఫో అన్నాను. నీవు చక్రవర్తివి. నా మాటలు దయచేసి వినుము. అన్నాను” 
అని ఆ దుస్సల ఆనాడు సైంధవుడితో అన్న మాటలు మళ్ళీ అంటుండగా వింటున్నావు గదా! అట్లా ఆ రాజును 
గూర్చి ఆ వనిత యుద్దరంగంలో ప్రలాపిస్తున్నది. 


తే. తోడయుట్టువు విధవయై తొలంగి యునికి । కోర్పి చలమున( బతిం దెగటార్డి సంత 
సించితిం? తంద్రులార! మీరంచు. బాండు । పుత్రకుల దూజుచున్నది పొలి వింటె? 100 


ప్రతిపదార్థం: తండ్రులార!= ఓ తండ్రులార; తోడంబుట్టువు= మీ చెల్లెలు; విధవ+ఐ= భర్తను పోగొట్టుకొనినదై; తొలంగి= 
శుభకార్యాలకు అనర్హురాలై; ఉనికికిన్‌= ఉండటాన్ని; ఓర్చి= భరించి; చలమునన్‌= పట్టుదలతో; పతిన్‌= నా భర్తను; 
తెగటార్చి= చంపి; మీరు సంతసించితిర?= మీరందరూ సంతోషపడ్డారా?; అంచున్‌= అంటూ; పాండుపుత్రకులన్‌= పాండు 
కుమారులను; పొలంతి= దుస్సల; దూణుచున్నది= నిందిస్తున్నది; వింటె?= వింటున్నావా? 


తాత్సర్యం: 'ఓ తండ్రులారా! మీ చెల్లెలు భర్తను పోగొట్టుకొని విధవరాలై ఏ శుభకార్యానికీ పనికిరానిదిగా బయటికి 
నెట్టబడి ఉండటం కూడా సహించి పట్టుదలతో నా భర్తను చంపి మీరు సంతోషపడ్డారా?' అంటూ పాండవులను 
దుస్సల నిందిస్తున్నది. వింటున్నావా? 
ఉత్సాహవృత్తము: 

తనయు౦. గాచుపనికిబూని ధర్మపుత్ర వాయునం 

దనులు€ గవలు€ జేయ( గలుగు దండిమగలు సేనలం 

గొని వడిం గడంగ సరకుగొనక నిల్లి యొక్కండుం 

బెనంగి యా౮గె సైంధవుండు బిరుదు దక్షుండుంగదే! 101 
ప్రతిపదార్థం: తనయున్‌= కొడుకైన అభిమన్యుడిని; కాచు= కాపాడే; పనికిన్‌+పూని= పనికోసం పూనుకొని; ధర్మపుత్ర 
వాయునందనులున్‌= ధర్మరాజు, భీముడు; కవలున్‌= నకుల సహదేవులు; చేయన్‌+కలుగు= సమర్జులైన; దండిమగలు= 
పరాక్రమవంతులైన వీరులు; సేనలన్‌+కొని= తమ సైన్యంతో; వడిన్‌+కడంగన్‌= వేగంగా ఉద్యమించగా; సైంధవుండు= 


సైంధవుడు; సరుకుగొనక= లెక్క చేయకుండా; నిల్చి= యుద్దంలో నిలబడి; ఒక్కండున్‌= ఒక్కడే; పెంనగి+ఆలౌన్‌= యుద్దం 
చేసి ఆపాడు; బిరుదు దక్షు(డున్‌+కదే!= పేరందిన సమర్గుడు కదా! 


తాత్సర్యం: అభిమన్యుకుమారుడిని కాపాడే పనికోసం పూనుకొన్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు 
సమర్ధ్థులైనవారు. పరాక్రమవంతులు. తమ సైన్యంతో కూడి వేగంగా ఉద్యమించినపుడు సైంధవుడు వాళ్ళను 
లెక్కచేయకుండా యుద్దంలో నిలదొక్కుకొని ఒక్కడే పోరాడి వారిని ఆపగలిగాడు. సైంధవుడు మరి తక్కువవాడా! 
పేరు పొందిన సమర్ద్హుడు కదా! 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 659 


విశేషం: ఈ పేరు ఏమిటంటే అర్జునుడు లేని పాండవులను ఒక్కపూట జయించగలడన్న వరం ఉండటమే. వృత్తలక్షణానికి 
చూడండి. (స్తీ. 1.48. 


తే. తప్ప సైంధవుపై( బెట్ట( దగునొ? తగదొ? పార్టు ప్రతినకు నొక్కండ పాత్రమయ్యెం 

దాన యందటి నాంగుట తప్పగాదె? |; యదియ సౌభద్రు మృతి హేతు వగుట లేదె? 102 
ప్రతిపదార్థం: తప్పు= తప్పంతా; సైంధవుపైన్‌= సైంధవుడిమీద; పెట్టన్‌+తగునా?+తగదొ?= పెట్టవచ్చునో? రాదో? (పెద్దలు 
నిశ్చయించాలి); పార్టు (ప్రతినకున్‌= అర్జునుడి ప్రతిజ్ఞకు; ఒక్కండు+అ= సైంధవుడు ఒక్కడే; పాత్రము+అయ్యెన్‌= 
పాత్రుడయ్యాడు; తాను+అ= తానే; అందజన్‌= అందరినీ; ఆంగుట= ఆపటం; తప్పుకాదె?= తప్పుకాదె?; అదియ= అదే; 
సౌభద్రు= అభిమన్యుడి; మృతిహేతువు= మృతికి కారణం; అగుటలేదె?= కావటం లేదా? 


తాత్సర్యం: తప్పు సైంధవునిమీద పెట్టవచ్చునో లేదో కాని అర్జునుని (ప్రతిజ్ఞకు సైంధవుడు ఒక్కడే గురియైనాడు. 
(సైంధవుడు) తానొక్కడే అందరునూ (పాండవులనందరినీ) ఆపడం తప్పేకదా? అదియే అభిమన్యుడి మృతికి 


కారణం కావడం లేదా? 


విశేషం: తన అల్లుడు కాబట్టి సైంధవుడి విషయంగా ఇంత మీమాంస చేస్తున్నది గాంధారి. ధర్మరాజాదులను ఆపటంవలన 
సైంధవుడే అభిమన్యుడి చావుకు కారణమంటారు కొందరు. కాని, అభిమన్యుడు తానొక్కడే దుస్సాహసంతో అంతమంది 
మేటిమగలను ఎదుర్కొనటం తప్పుగదా! ఆ దుస్సాహసమే అతడి మృతికి హేతువు. అభిమన్యుడు చావటానికి పద్మవ్యూహంలో 
నుండి బయటికి రావటం తెలియకసోవటం తప్ప సైంధవుడు అడ్డుపడటం కాదని గాంధారి వాదం. 


తే. బోరగిలం బడ్డ్దవాండు గపోలమొకటి | పుడమి మోచినయది మోము పొలుపు సెడదు 

వీండె చూచితె శల్యుండు? వెడలియున్న జిహ్వ దినియెడు వాయస శ్రేణి కృష్ణ! 103 
ప్రతిపదార్థం: కృష్ణ!= కృష్ణా; బోరగిలపడ్డవాండు= బోరగిల పడిఉన్నాడు; కపోలము+ఒకటి= ఒక చెక్కిలి; పుడమిన్‌= నేలను; 
మోచిన+అది= ఆని ఉన్నది; మోము= ముఖం; పొలుపు+చెడదు= అందం చెడిపోలేదు; వీండె+చూచితె?= వీడిని చూచావా?; 


శల్యుండు= ఇతడే శల్యుడు; వెడలి+ఉన్న= బయటకు వచ్చిన; బిహ్యన్‌= నాలుకను; వాయసశ్రేణి= కాకుల గుంపు; 
తినియెడున్‌= తింటున్నది. 


తాత్సర్యం: కృష్ణా! ఇటుచూడుము. పాపం బోరగిలపడి ఉన్నాడు. ఒక చెక్కిలి నేలమీద ఆని ఉన్నది. ముఖంలో 
అందం ఏమాత్రమూ చెడిపోలేదు. ఎవరో గుర్తించావా? ఇతడే శల్యుడు. అయ్యో! బయటికి వచ్చిన నాలుకను 
కాకులు పొడుచుకొని తింటున్నాయి. 


క. ఇట్టవునె? మాద్రితోడం । బుట్టె ననక యితని ధర్మ పుత్రునకు. గడుం 
బెట్టిదుందై చంపవలసె( । జుట్టపుందనమేల రాజ సుతులకు( గలుగున్‌? 104 


ప్రతిపదార్థం: ఇట్టు+అవునె?= ఇట్లా చేయటం బాగున్నదా?; మాద్రితోడన్‌= నకులసహదేవులతల్లి తన పినతల్లి మాద్రితోపాటు; 
పుట్టెను+అనక= శల్యుడు పుట్టాడని భావించక; ఇతనిన్‌= ఈ శల్యుడిని; ధర్మపుత్రునకున్‌= ధర్మపుత్రుడికి; కడున్‌= మిక్కిలి; 
బెట్టిదుండై= నిర్ణయుడై; చంపన్‌ వలసెన్‌= చంపవలసి వచ్చినది; రాజసుతులకున్‌= రాజకుమారులకు; చుట్టపుందనము= 
చుట్టరికం; ఏల కలుగున్‌= ఎందుకుంటుంది? 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా చేయటం బాగున్నదా? ఈ శల్యుడు తమ తల్లి తోబుట్టువు అని కూడా భావించకుండా 
నిర్దయగా ధర్మరాజు యుద్దంలో ఇతడిని చంపివేశాడు. అయినా రాజకుమారులకు బంధుత్వాలు ఎందుకు? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క. సెల్లుడు యమతనయునితో । నెల్ల గుణంబులను జాల నెనయుదు నని తా 
నుల్లమున నిశ్చయించుం । జెల్లంబో! పోర బగబిచే ని ట్లయ్యెన్‌. 105 


ప్రతిపదార్థం: సెల్లుండు= ఈ శల్యుడు; తాను; ఎల్లగుణంబులను= అన్నిగుణాలలోను; యమతనయునితోన్‌= ధర్మరాజుతో; 
చాలన్‌= మిక్కిలిగా; ఎనయుదును= పోలుతాను; అని; ఉల్లమునన్‌= హృదయంలో; నిశ్చయించున్‌= అనుకొంటాడు; 
చెల్లంబో= అయ్యో! (అయితే ఏమిటి?); పోరన్‌= యుద్దంలో; పగజచేన్‌= శత్రువులచేత; ఇట్టు+అయ్యెన్‌= ఇలా దుర్గతి 
పాలయ్యాడు. 


తాత్సర్యం: ఈ శల్యుడు తాను అన్ని గుణాలలోనూ ధర్మరాజుతో సమానమే అని అనుకొంటూ ఉండేవాడు. 
అయ్యో! ఏమి లాభం! చివరికి యుద్దంలో ఈ విధంగా దుర్మరణం పాలయ్యాడు. 


వ. అ మృహీవిభుండు. 106 
తాత్పర్యం: ఆ శల్యమహారాజు. 


భుజంగ ప్రయాతము: 

కురుక్షోణినాథుండు గోరంగ మైత్రిన్‌ । ధురం దాల్చి తా నేర్పుతో సారధిత్వం 

బరిశ్రేణిసంత్రాసియై పూని కర్టుం । బరిక్షోభితుం జేసె భాషాస్త్రపంక్తిన్‌. 107 
ప్రతిపదార్థం: కురుక్షోణినాథుండు= దుర్యోధనుడు; మైత్రిన్‌= స్నేహాన్ని; కోరంగన్‌= కోరగా; ధురన్‌+తాల్చి= ఆ బరువును 
మోసి; తాన్‌= తాను; నేర్పుతోన్‌= నైపుణ్యంతో; అరి(శ్రేణి= శత్రుసమూహానికి; సం(త్రాసి+ఐ= భయం కలిగించేవాడై; సారథిత్వంబు= 
రథచోదకుని పనిని; పూని= తీసికొని; కర్షున్‌= కర్షుడులాంటి మహావీరుడిని; భాషా(స్తపంక్తిన్‌= మాటలనే బాణాల వరుసతో; 
పరిక్షోభితున్‌= మిక్కిలి కలతచెందినవాడినిగా; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు శల్యుడిని మైత్రి కోరాడు. మిత్రధర్మాన్ని పాటించి, పెట్టిన బాధ్యతను స్వీకరించి ఎంతో 
నైపుణ్యంతో శత్రుసైన్యం ఇబ్బందిపడే రీతిగా రథసారథి పనిని చేపట్టి కర్టుడి వంటి మహావీరులను మాటలనే 
బాణాలతో మిక్కిలి క్షోభచెందేటట్టు చేశా డీ శల్యుడు. 


విశేషం: అలం: రూపకం. వృత్తలక్షణానిక చూడండి: (స్త్రీ, 1. 88॥ 


ఆ. అధిక పంక పతితమై యున్న యా౮బోతు( । బొదివియున్న మొదవు కదుపు వోలె 
నున్న వారు సూడు మువిదలు దైన్య మా । స్యముల నెలవు కొనంగ శల్యు బలసి. 108 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 661 


ప్రతిపదార్థం: అధికపంక= మిక్కిలిగా ఉన్న బురదలో; పతితమై+ఉన్న= పడిఉన్న; ఆంబోతున్‌= ఆబోతును; పొదివి+ఉన్న= 
పొదువుకొని ఉన్న; మొదవు కదుపు= ఆవుల సమూహం; పోలెన్‌= వలె; ఉవిదలు= అతని భార్యలు; దైన్యము= దీనత్వం; 
ఆస్యములన్‌= ముఖాలలో; నెలవు+కొనంగన్‌= నిండుకోగా; శల్యున్‌= శల్యుడిని; బలసి= చుట్టూచేరి; ఉన్నవారు+చూడుము= 
ఉన్నారు చూడుము. 


తాత్పర్యం: కృష్ణా! ఆ శల్యుడిని ఆశ్రయించి అతి దీనంగా ఏడుస్తూ ఉన్న (ప్రీలను చూడుము. ఆబోతు బురదలో 
కూరుకొనిపోగా చుట్టూ ఆవులు పొదువుకొన్నట్టుగా కనిపించటం లేదూ? 


విశేషం: అలం: ఉపమ. శల్యుడు మద్యమన్నా, స్తీ అన్నా చాలా ఆసక్తి కలిగిఉండేవాడు. అందుకే అతడి శవంచుట్టూ ఉన్న 
స్త్రీలను గురించి ప్రత్యేకంగా పోల్చి చెప్పటం. 


మత్తకోకిల: 
చూచితే భగదత్తు? నీతండు శూరతామహిమన్‌ నరున్‌ 
వీచిసన్నిభబాణపంక్తుల వెట్టి జేసి మహేంద్రుతో 
నేచి పోరుబలుండు వోలె సహింప కీతని నిట్లుగాం 
జూచి తాతనిమీ(ది నెయ్యము సొంపునన్‌ మురమర్దనా! 109 


(ప్రతిపదార్థం: మురమర్దనా!= మురాసురుడిని చంపిన ఓ కృష్ణా!; భగదత్తున్‌= భగదత్తుడిని; చూచితే?= చూచావా?; 
ఈతండు= ఇతడు; శూరతామహిమన్‌= పరాక్రమం యొక్క ఆధిక్యంచేత; మహేం[ద్రుతోన్‌= మహేం(ద్రుడితో; ఏచి= విజృంభించి; 
పోరు= యుద్దం చేసిన; బలుండు+పోలెన్‌= బలుడనే రాక్షసుడివలె (అందుకే ఇంద్రుడికి బలవిరోధి అనిపేరు); నరున్‌= 
అర్జునుడిని; వీచి= అలలతో; సన్నిభ= సమానమైన (అంటే అలలవలె ఎడతెరిపి లేని); బాణపంక్తులన్‌= అమ్ముల వరుసలతో; 
వెట్టిన్‌+చేసెన్‌= పిచ్చివాడిని చేశాడు; సహింపక= భగదత్తుడి పరాక్రమం చూచి ఓర్వలేక; అతనిమీ(ది= అర్జునుడిపై గల; 
నెయ్యపుసొంపునన్‌= (ప్రేమాధిక్యంచేత; ఈతనిన్‌= ఈ భగదత్తుడిని; ఇట్టుకాన్‌+చూచితి(ఏ)= ఇట్టా మరణం పాలు కావించావు. 


తాత్పర్యం: కృష్ణా! ఇతడు భగదత్తుడు. పోల్చుకొన్నావా! మహేంద్రుడిమీద విజృంభించి యుద్దం చేయగల్లిన 
బలాసురుడివలె నరుడిమీద ఎడతెరిపి లేకుండా బాణాల వర్షం కురిపించి, అతడిని పిచ్చివాడిని చేశాడు. భగదత్తుడి 
పరా[క్రమం చూచి ఓర్వలేక, అర్జునుడిమీద అభిమానంతో ఈతడిని ఈ విధంగా మరణంపాలు చేశావు. 


క. పులుంగులును మెకంబులునుం । దొలిచి తినిన నెలవుదప్పి తొలంగియు. గంటే? 
తల నున్న కనక దామము । పొలుపు దెగం బాయ దీ నృపుం గమలాక్షా! 110 


ప్రతిపదార్థం: కమల+అక్షా!= కమలాలవంటి కన్నులు గల కృష్ణా! పులుగులును= కాకులు, గద్దలువంటి పక్షులు; 
మెకంబులునున్‌= నక్కలు, తోడేళ్ళువంటి జంతువులు; తొలిచి తినినన్‌= రంధ్రాలు చేసి విరిచి తినగా; నెలవు+తప్పి= 
తమతమ స్థానాల నుండి; తొలంగియున్‌= జారి ప్రక్కల్లో బడినా; తలన్‌+ఉన్న= తలలో అలంకరించుకొన్న; కనకదామము 
పొలుపు= సంపెంగపూల వాసన; ఈ నృపున్‌= ఈ రాజు దేహాన్ని; తెగన్‌+పాయదు= కొంచెంకూడా వదలిపెట్టలేదు; కంటే?= 
చూస్తున్నావా? 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! పక్షులు, మృగాలు దేహాన్ని రంధ్రాలు చేసి విరిచి తినటం వలన దేహభాగాలు ఎక్కడివక్కడ 
వెదజల్లబడ్డాయి. అయినా ఇతడి తలలో అలంకరించుకొన్న సంపెంగపూల వాసన ఈ రాజు శరీరాన్ని కొంచెంకూడా 
వదలలేదు. చూస్తున్నావా? 


గాంధారి శరతల్పగతుం డగు భీష్మునుద్దేశించి శోకించుట (సం. 11-23-14) 


(ఈక 


బలశౌర్యముల దన పాటిగా నెందును | మానవు నొరు జూపలేని యట్టి 
శంతనుపుత్రుందే శత్రులబాహు ద । ర్పంబున రణభూమి€ బడియె దన్ను 
వాలాయమును గెల్వవచ్చునె? “చంపి కొం” । డని పాండుసుతులపై నగ్గలంపుం 
గరుణ మర్మము సెప్పెగాక యెమ్మెయి నైన । నతినిష్ట యెప్పుడు నతనియందు. 


ఆ. గలదుగాదె! తండ్రి కార్యంబునకుం గాంగ । రాజ్య ముడిగి పూనె బ్రహ్మచర్య 

మితని( చెప్పి చెప్ప నితరుండు పారుష । కలిత సంభవుండు గలడ కృష్ణ. 111 
ప్రతిపదార్థం: కృష్ణ= కృష్ణా!; బలశౌర్యములన్‌= బలంలోనూ, పరాక్రమంలోనూ, తన పాటిగాన్‌= తనకు సమానుడుగా; 
ఎందును= ఎక్కడా; ఒరున్‌ మానవున్‌= ఇంకో మానవుడిని; చూపలేనియట్టి= చూపలేనటువంటి; శంతనుపుత్రుడే= భీష్ముడే; 
శత్రుల= శత్రువుల; బాహుదర్చంబునన్‌= బాహుగర్వంచేత; రణభూమిన్‌+పడియెన్‌= యుద్ధభూమిలో కూలిపోయాడు; తన్నున్‌= 
తనను; వాలాయమును= తప్పక; గెల్వన్‌వచ్చునె?= ఎవరైనా గెలవటానికి శక్యం అవుతుందా?; చంపికొండు+అని= చంపుకోండి 
అని; పాండుసుతులపైన్‌= పాండుకుమారులపైన; అగ్గలము+కరుణన్‌= మిక్కిలి దయతో; మర్మము చెప్పెన్‌+కాక= తాను 
చనిపోయే రహస్యాన్ని చెప్పాడు తప్ప (ఎవరు గెలవగలుగుతారు?); ఎమ్మెయిన్‌+ఐనన్‌= ఎలాఅయినా; అతినిష్ట= గొప్పనిష్టు 
ఎప్పుడున్‌= అన్ని కాలాలలోనూ; అతనియందున్‌= భీష్ముడిలో; కలదు+కాదె!= ఉన్నదేకదా!; తండ్రికార్యంబునకున్‌= తండ్రిపనికి 
(కర్తవ్యానికి); కా(గన్‌= అనుకూలం అయ్యేట్టుగా; రాజ్యము+ఉడి గి= రాజ్యం వదలుకొని; (బ్రహ్మచర్యము= (బ్రహ్మచారిగా 
ఉండిపోవటాన్ని; పూనెన్‌= అవలంబించాడు; ఇతనిన్‌+చెప్పి= ఇతడిని పేర్కొని; చెప్పన్‌= చెప్పటానికి; పౌరుషకలితసంభవుండు= 
సంపూర్ణ పురుషత్వంతో కూడిన జన్మగలవాడు; ఇతరుండు= మరొకడు; కలండె?= ఉన్నాడా? (లేడు). 


తాత్సర్యం: కృష్ణా! బలంలోకాని, పరా(క్రమంలోకాని తనకు సాటిగా మరొక మానవుడిని చూపటానికి వీలులేని 
మహావ్యక్తి భీష్ముడే శత్రువుల బాహుదర్సానికి బలై నేలమీద పడ్డాడు. అయినా ఆయనను ఎవరూ తమంతట 
తాముగా జయించలేరు కదా! 'నన్ను చంపుకోండి అని పాండవులమీద ఉన్న అధికమైన దయతో ఆయనే తాను 
చనిపోయే రహస్యాన్ని వారికి చెప్పాడు తప్ప, ఆయనను ఎవరు గెలువగలరు! ఎట్లా అయితేనేం! ఆయనకున్న దీక్ష 
ఈనాటిది కాదు కదా! తన తండ్రి కోరికను సానుకూలం చేయటానికి తాను బ్రహ్మచారిగా ఉండిపోయాడు గాదా! 
రాజ్యం వదలుకోలేదా! (అట్లాగే ఇదికూడ అని తాత్పర్యం). ఈయన పేరు చెప్పి మరోపేరు చెప్పటానికి సంపూర్ణ 
పురుషత్వంతో కూడిన జన్మగల మరో మహానుభావుడు ఎవ డున్నాడు? 


క. కురువంశ మెడల వచ్చిన । బరమోపాయమున మగుడ( బడసెన్‌ మడిసెం 
గురునికరముతోడన యి । ప్పరుషుండు పురుషార్థసారభూషణు(డు గదే! 112 


ప్రతిపదార్థం: కురువంశము= కౌరవవంశం; ఎడలవచ్చినన్‌= విచ్చిన్నం కాగా; పరమ+ఉపాయమునన్‌= తల్లి సత్యవతిద్వారా 
వ్యాసమహర్షిని రప్పించి అంబికాదులకు సంతానాన్ని కల్గించటం ద్యారా; మగుడన్‌+పడసెన్‌= మళ్ళీ కౌరవవంశాన్ని రక్షించుకొన్నాడు; 


స్రీ రము - ద్వితీయాశ్వాసము 663 


కురునికరముతోడన్‌+అ= కురుకుమారుల సమూహంతోనే; మడిసెన్‌= చనిపోయాడు; ఈ+పురుషుండు= ఈ మహాపురుషుడు; 
పురుషార్థసార= ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాల సారభూతమైన ధర్మానికి; భూషణుండు= అలంకారంవంటి వాడు; కదే!= 


కదా! 


తాత్సర్యం: కృష్ణా! కౌరవవంశం ఆగిపోయిన సమయంలో ధార్మికమైన పద్దతిలో వ్యాసమహర్షిద్యారా మళ్ళీ కౌరవవంశాన్ని 
సంపాదించుకొన్నవాడూ ఈయనే. చివరివరకు కురుకుమారులతోనే ఉండి వారితోపాటే ప్రాణాలూ వదిలినవాడూ 
ఈయనే. ఈ మహాపురుషుడు ధర్మ స్వరూపుడు! (పురుషార్థాల పరమార్థాన్ని ఇట్లాంటి మహావ్యక్తుల బీవితం 
ద్వారానే కదా తెలిసికొనాలి!). 


క్ర దేవుండు గా కితండు నరుండు । నా వచ్చునె? నిష్టపెంపునం బ్రాణంబుల్‌ 

తా వలసినపుడ విడువం । గా వేడుక నునిచి నాండు గాదె తనువునన్‌! 113 
ప్రతిపదార్థం: ఇతండు= భీష్మాచార్యుడు; దేవుండుగాక= దైవస్వరూపం తప్ప; నరు(డు+నాన్‌+వచ్చునె?= మనిషి అనవచ్చునా?; 
నిష్టపెంపునన్‌= దీక్షయొక్క ఆధిక్యంచేత; (ప్రాణంబుల్‌= ప్రాణాలను; తాన్‌+వలసినపుడు+అ= తానుకోరుకున్నపుడే; విడువంగాన్‌= 
వదలటానికి గాను; వేడుకన్‌= లీలగా; తనువునన్‌= శరీరంలో; ఉనిచినాండు+కాదె!= ఉంచినాడు కదా! 


తాత్పర్యం: కృష్ణా! భీష్ముడు దైవస్వరూపుడు తప్ప సాధారణ మానవుడు కాడు. అందుకే ఆయనకున్న దీక్షతో 
ప్రాణాలను తాను కోరుకొన్నపుడు వదలటానికై లీలగా తన దేహంలోనే ఉంచాడు కదా! 


విశేషం: ముందటి పద్యంలో భీష్ముడి ధర్మనిష్ట్ర చెప్పబడింది. భీష్ముడు రాజధర్మాన్ని, పుత్రధర్మాన్ని, పితృధర్మాన్ని- దేనినీ 
వదలలేదు. 'స్వధర్మే నిధనం (శ్రేయః - అనే గీతోక్తిని సంపూర్ణంగా ఆచరించాడు. అందుకే ఎంత దోష దూషితమైనా కౌరవ 
పక్షంలోనే జీవితాంతం ఉన్నాడు. అందుకే అతడిలో 'నిష్టు తపస్సుగా మారి దివ్యత్వంగా సిద్ధించింది. దాని రూపమే 'స్వచ్చంద 
మరణం”. ఇది మహాయోగులకు మాత్రమే సిద్ధించే విషయం. భీష్ముడిలోని బ్రహ్మచర్యం - సత్యవ్రతదీక్ష - ధర్మనిష్ట - 
కర్మయోగం - నిష్కామంగా కర్మఫలత్యాగం - అనే అన్ని గుణాలు సాత్తిక తపస్సు లక్షణాలు కాబట్టి ఆయన 
పరమశాంతమూర్తిగా తన మరణాన్ని కూడా కోరి తెచ్చుకొన్నాడు. ఆ జీవితంలో మిగిలిపోయింది దేహం ఒకటే. దానిని 
పుణ్యమార్గం పట్టించటం కొరకు దేహగతంగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుభవించిన శిక్ష- అంపశయ్య మీదపడి 
ఉండటం. ఇదంతా కలిపి చూస్తే ఇతడు మానవమాత్రుడు కాడు అనే గాంధారి వాక్యాలకు పరమార్థం తెలుస్తుంది. 


తే, తీవ్ర బాణజాల దీప్తులు పరంించి । పాండుతనయ సైన్య బహుళతమము 
లీల బదిదినంబు లోలి వినోదించి । యకట! భీష్మభాను. డస్తమించె. 114 


ప్రతిపదార్థం: తీవ్ర= వాడిఅయిన; బాణజాల= బాణాల సమూహాలనేటటువంటి; దీప్తులు= కిరణాలు; పరంగించి= వ్యాపింపజేసి; 
పాండుతనయసైన్య= పాండు కుమారుల సైన్యమనేటటువంటి; బహుళతమమున్‌= దట్టమైన చీకటిని; లీలన్‌= వేడుకగా; పది 
దినంబుల్‌= పదిరోజులు; ఓలిన్‌= వరుసగా; వినోదించి= తొలగించి; భీష్మభానుండు= భీష్ముడనే సూర్యుడు; అస్తమించెన్‌= 
వెళ్ళిపోయాడు; అకట!= అయ్యో! 


తాత్సర్యం: వాడి బాణాలనే కిరణాలు వ్యాపింపజేసి పాండవసైన్యమనే చీకటిని ముప్పుతిప్పలు పెట్టి ఆడించి, 
పదిరోజులు వినోదించి, భీష్ముడనే సూర్యుడు అస్తమించాడు. ఎంత విషాదకరం! 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. 


క్ర శరవణమునందు. బొలుపుం । బొరసిన గాంగేయుతోడ( బోల్చ్ప(గ ననువై 
శరతల్పంబునం దేజో । భరితుండు గాంగేయు. డొప్పె. బంకజనాభా! 115 


ప్రతిపదార్థం: పంకజనాభా!= కమలం నాభిలోగల కృష్ణా; శరవణమునందున్‌= రెల్టుగడ్డిలో; పొలుపున్‌= ఒప్పును; పొరసిన= 
పొందిన; గాంగేయుతోడన్‌= (గంగకుమారుడితో) కుమారస్వామితో; పోల్పంగన్‌= పోల్చడానికి; అనువు+ఐ= వీలుగా; 
శరతల్పంబునన్‌= బాణాలతో చేసిన పడకలో; తేజస్‌+భరితుండు= కాంతిమంతుడైన; గాంగేయుండు= గంగకుమారుడు 
(భీష్ముడు); ఒప్పెన్‌= ప్రకాశిస్తున్నాడు. 


తాత్సర్యం: అలనాడు రెల్లుగడ్డిలో ప్రభవించిన కుమారస్వామితో పోల్చదగినవాడై ఈనాడు బాణతల్పంలో తేజోమూర్తి 
అయిన ఈ భీష్ముడు కాంతులు చిమ్ముతున్నాడు. 


విశేషం: అలం: ఉపమ, శ్లేష 'శరి మనే మాటకు బాణమని, రెల్లు అని రెండు అర్థాలున్నాయి. శివపార్వతుల తేజాన్ని 
అగ్నిదేవుడు గంగలో నిక్షేపించగా పుట్టినవాడు కుమారస్వామి అందుకే “గాంగేయుడు” అని షణ్ముఖుడికి పేరున్నది. గంగాశంతనుల 
కుమారుడు భీష్ముడు. కాబట్టి ఇతడూ 'గాంగేయుడే”. మరి ఆయన రెల్లువనంలో పుట్టగా ఈయన '“శరతల్పంలో' (అంపశయ్యపై) 
ఉన్నాడు. కాబట్టి పోలిక సరిపోయిందని గాంధారి అంటున్నది. 


తే. అర్జునుడు వెట్టె నితనికి నంపపాన్సు । నకు దగంగ నిశాత బాణముల మూంట 

నలవరించిన తలగడ యస్త్రజనిత । వారి( దృప్తునిం జేసి నవ్వీరవరుండు. 116 
ప్రతిపదార్థం: అర్జునుండు= పాండవమధ్యముడైన అర్జునుడు; ఇతనికిన్‌= ఈ మహావీరుడైన భీష్ముడికి; అంపపాన్సునకున్‌= 
అంపశయ్యకు; తగంగన్‌= తగినట్టుగా; నిశాత= వాడియైన; బాణములమూ(టన్‌= మూడు బాణాలతో; అలవరించిన= 


ఏర్పరచిన; తలగడ= తలగడను (దిండును); పెట్టెన్‌; ఆ+వీరవరుండు= ఆ అర్జునుడే; అస్తజనిత= అ(స్తంతో పుట్టిన; వారిన్‌= 
నీటితో; తృప్తునిన్‌+చేసెన్‌= దప్పిక తీరినవాడిగా చేశాడు. 


తాత్సర్యం: కృష్ణా! ఈ మహావీరుడికి అర్జునుడు అంపశయ్యను ఏర్పరచి, దిండుగా మూడు వాడిబాణాలను 
సవరించి, బాణంతో నీటిని తెప్పించి ఆ నీటితో ఆ మహావీరుడి దప్పికను పోగొట్టాడు. 


క. వీరశయనమున గంగకు | మారుండు కల్పక్షయమున మార్తాండుండు సం 
చార మెడలి ధరం బడి యొ । ప్పారెడు చందమున వెలిగె నంబురుహాక్షా! 117 


ప్రతిపదార్థం: అంబురుహ+అక్షా!= కమలాక్షా (కృష్ణా; వీరశయనమునన్‌= వీరుడికి తగిన ఈ అంపశయ్యలో; గంగకుమారు(డు= 
ఈ భీష్ముడు; కల్పక్షయమునన్‌= కల్పాంతంలో; మార్తాండుండు= సూర్యుడు; సంచారము+ఎడలి= సంచారం చాలించి; 
ధరన్‌+పడి= నేలవాలి; ఒప్పారెడు= (ప్రకాశించే; చందమునన్‌= రీతిలో; వెలిగౌన్‌= కాంతులు చిమ్ముతున్నాడు. 


తాత్సర్యం: కృష్ణా! ఈ అంపశయ్యమీద ఉన్న భీష్ముడు కల్పాంతంలో సూర్యుడు లోకసంచారం మాని, నేలమీద 
వాలి, విశ్రాంతి తీసికొన్న రీతిగా (ప్రకాశిస్తున్నాడు. 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 


665 
విశేషం: అలం: ఉత్రేక్ష. 
క. దేవవ్రతుండు గీర్వా । ణావాసంబునకు( జనినయట కురునికరం 
బేవాని నడిగి తెలియునొ । కో? విశ్రుతధర్మ సంప్రయోగ విధంబుల్‌. 118 


ప్రతిపదార్థం: దేవవ్రతుండు= భీష్ముడు; గీర్వాణ+ఆవాసంబునకున్‌= దేవతల నివాసానికి - స్వర్గానికి; చనిన+అట= 
వెళ్ళిపోయాక; కురునికరంబు= కురువంశీయులు; ఏవానిన్‌= ఎవరిని; అడిగి; విశ్రత= సాంప్రదాయకమైన; ధర్మ 
సంప్రయోగవిధంబుల్‌= ధార్మికంగా ఈ పని ఇట్టా చేయాలి; ఇట్లా చేయకూడదు అనే విధాన్ని గురించి; తెలియును+ఒకో?= 
తెలిసికొంటుందో ఏమో? 


తాత్సర్యం: భీష్ముడు స్వర్గం చేరిన తరువాత కురుకుమారులకు ఇది మంచి, ఇది చెడు, ఇట్టా చేయాలి, ఇట్టా 
చేయకూడదు అనే ధర్మసూక్ష్మాలను వివరించి, చేయదగిన పనిని బోధించేవారు ఎవరుంటారు? వారు ఎవరిని అడిగి 
తెలిసికొనాలో ఏమో! 


విశేషం: ఇంటిపెద్ద మరణించినపుడు అందరూ బాధపడేది ఈ విషయంలోనే. భారతకథలో భీష్ముడు ఎన్నో సందర్భాలలో 
దుర్యోధనుడికి, ధర్మరాజుకు, ఇరువురికి ధర్మసూక్ష్మ వివేచన చేసి కర్తవ్యం బోధించాడు. ధర్మరాజాదులు ఆ మాటలు 
పాటించారు. దుర్యోధనుడు పాటించక మరణం పొందాడు. ఇది గాంధారికి తెలుసు. అందుకే వంశానికి పెద్ద దిక్కు - 
ఈయన కూడా పోతే వంశాన్ని రక్షించే పురుషుడే ఉండడే! అని ఆమె ఆక్రిస్తోంది. 


సీ, పగవారి మొన లను పల్లెరులం గాలి । మడిసెం గుంభజు డనియెడు దవాగ్ని 
యెన్ని యస్తము లింద్రు( డెజుంగు నన్నింటను । బరిణతుం డీతండు భార్లవునకు 
= గ 
నెట్లట్ల సువిధేయ మిమ్మహాత్మునకు ధ । నుర్వేద మితనికి సర్వవేద 
ములు బరిచితము లియ్యలఘుతేజుని శిక్ష: । గాదె! పార్టుండు కార్ముకమున మేటి 


ఆ. యయ్యెణ? దక్కుకౌరవాన్వయజాతులు । సాత్యకియును ని వ్విశాలబుద్ది 
నాశ్రయించుటను మహాస్త్రవిత్తములైరి । యోధు లింతవార లుర్వి(గలరె? 119 


ప్రతిపదార్థం: పగవారి= శత్రువుల; మొనలు+అను= సైన్యమనేటువంటి; పల్లెరులన్‌+కాల్చి= పల్టేరులను కాల్చి; 
కుంభజుండు= ద్రోణుడు; అనియెడు దవాగ్ని= అనబడేటటువంటి దావాగ్ని; మడిసెన్‌= సమసినది; ఎన్ని అస్తములు= ఎన్ని 
అస్త్రాలు; ఇంద్రుండు+ఎయుగున్‌= ఇంద్రుడికి తెలియునో; అన్నింటను= అన్నిటిలోను; ఈతండు= ఇతడు; పరిణతుండు= 
నిష్ణాతుడు; భార్గవునకున్‌= పరశురాముడికి; ఎట్టు= ఏవిధంగా; ధనుర్వేదము= ధనుర్విద్య; సువిధేయము= మిక్కిలి విధేయమో; 
అట్ట= అలాగే; ఈ+మహాత్మునకున్‌= ఈ మహానుభావుడికికూడా (సువిధేయమే); ఇతనికిన్‌= ఇతనికి; సర్వవేదములున్‌= 
అన్ని వేదాలు; పరిచితములు= పరిచయం లోనివే; ఇయ్యలఘుతేజుని= ఈ గొప్ప తేజస్సు కల్లినవాని; శిక్షన్‌+కాదె!= 
శిష్యరికంతోనే కదా!; పార్టుండు= అర్జునుడు; కార్ముకమునన్‌= విలువిద్యలో; మేటి+అయ్యెన్‌?= సమర్దుడయ్యాడు? 
(సర్యోత్తముడయ్యాడు); తక్కు= తక్కిన; కౌరవ+అన్వయ+జాతులున్‌= కురుకుమారులూ; సాత్యకియును= సాత్యకీ; 
ఈ+విశాలబుద్దిన్‌= ఈ గొప్ప విద్యావంతుడిని; ఆశ్రయించుటను= ఆశ్రయించటంచేత; మహా(స్త+విత్‌+తములు+ఐరి= 
మహాస్రాలు తెలిసిన వారిలో (శ్రేష్ణులయ్యారు; ఇంతవారు= ఇంతటి; యోధులు= మహావీరులు; ఉర్విన్‌= భూమిలో; కలరె?= 


ఉన్నారా? 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శత్రుసైన్యా లనే పల్లేరులను తుదముట్టించి ద్రోణుడనే దావాగ్ని ఆరిపోయింది. ఇంద్రుడికి ఎన్ని 
దివ్యాస్రాలు తెలియునో అన్నీ తెలిసినవాడు ఈయన. పరశురాముడికి ఎట్టా ధనుర్విద్య వశమయిందో అట్లా 
వశమైన మహాధనుర్వేత్త ఈ ద్రోణాచార్యుడు. సర్వవేదాలూ తెలిసిన మనీషి ఈ పుణ్యపురుషుడి శిక్షణలోనే కదా 
అర్జునుడు మేటి విలుకాడు అయ్యాడు! తక్కిన కురుకుమారులు, సాత్యకి ఈ మహావేత్త దగ్గరకదా ఉత్తమ 
ధనుర్వేత్తలుగా తయారయ్యారు! ఇంతటి గొప్ప యోధుడు (ప్రపంచంలో ఉన్నాడా? 


విశేషం: అలం: రూపకం. 


క. వివిధ మహాస్తంబులు గా | లవశత. జడి గాక శౌర్యలంపటు నియ్యో 

ధవరుని( బగవారికి( జే। ర వశంబగునెట్లు సంగరంబునం గృష్టా! 120 
ప్రతిపదార్థం: కృష్ణా= కృష్ణా! వివిధ= వివిధాలైన; మహా(స్రంబులు= గొప్ప గొప్ప అస్త్రాలు; కాలవశతన్‌= కాలశక్తికి లోబడి; 
చెడెన్‌+కాక= వ్యర్థాలు అయ్యాయి తప్ప; శౌర్యలంపటున్‌= పరా(క్రమమే వ్యసనంగా కల్గిన; ఈ+యోధువరునిన్‌= ఈ 


వీరశ్రేష్ణుడిని; సంగరంబునన్‌= పోరులో; చేరన్‌= సమీపించటానికి (ఎదిరించటానికి); పగవారికిన్‌= శత్రువులకైనా; ఎట్టు 
వశంబు+అగున్‌= ఎట్టా సాధ్యం? 


తాత్పర్యం: కృష్ణా! ద్రోణాచార్యుల వద్దనున్న మహాస్రాలు కాలశక్తికి లోబడి వ్యర్థమయ్యాయి తప్ప ఆ మహాయోధుడిని 
యుద్దంలో శత్రుసేనలు సమీపించగలవా? అది ఎట్లా సాధ్యం? 
తే. గురుని ము న్నిడుకొని కాదె కురుకుమారు । లనికి( బిలిచిరి? ధర్మపుత్రాదులయిన 

వాలుమగల నట్లంతటివా(డు(బగటు । నఅకివైచినం బడియున్న తెఅంగు6 గంటె? 121 


ప్రతిపదార్థం: గురునిన్‌= తమ గురువైన ద్రోణాచార్యుడిని; మున్ను+ఇడుకొని+కాదె!= ముందుంచుకునే కదా!; కురుకుమారులు= 
దుర్యోధనాదులు; ధర్మపుత్ర+ఆదులు+అయిన= ధర్మరాజు మొదలైన; వాలుమగలన్‌= మహావీరులను; అనికిన్‌+పిలిచిరి?= 
యుద్దానికి రమ్మన్నారు?; అట్టు+అంతటివాండు= అట్ట్లాంటివాడు; పగణు= శత్రువులు; నజకివైచినన్‌= నరికివేయగా; పడి+ఉన్న 
పడిఉన్న; తెజంగున్‌= విధాన్ని; కంటె?= చూశావా? 


తాత్సర్యం: అసలు (ద్రోణాచార్యులను నమ్మికదా దుర్యోధనాదులు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు వంటి 
మహావీరులను యుద్దానికి రమ్మని ప్రకటించారు! అట్లాంటి వీరుడు ఈనాడు శత్రువులు నరికివేయగా నేలమీదపడి 
ఉన్న తీరు చూస్తున్నావా? 


తోటకము. 
సతతంబును శిష్యులు సద్వినయా । న్వితులై ప్రణమిల్లెడు వీరిపద 
ద్వితయంబు గడుంజిడ దిన్నవి సూ । చితె నక్కలు? దైవము చెయ్టుం గటా! 122 


ప్రతిపదార్థం: సతతంబును= నిత్యమూ; శిష్యులు= శిష్యులైన కురుకుమారులు; పాండవులు; సత్‌+వినయ+అన్వితులై= 
మంచి వినయంతో కూడినవారై; ప్రణమిల్లెడు= నమస్కరించేటువంటి; వీరి= ఈ (ద్రోణాచార్యులవారి; పద ద్వితయంబున్‌= 
రెండుకాళ్ళనూ; కడున్‌+చెడన్‌= బాగా నశించేలా; నక్కలు; తిన్నవి; కటా= అయ్యో!; దైవము+చెయ్దిన్‌= దేవుడి చేత; చూచితె= 


చూచావా? 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 667 


తాత్పర్యం: ఎల్లప్పుడూ శిష్యులు మంచి వినయంతో నమస్కరించేటువంటి ఈ (ద్రోణాచార్యుల వారి పాదాలను 
ముక్కలు చేసి నక్కలు తినివేశాయి. అయ్యో! దైవం ఎంత క్రూరంగా ప్రవర్తించిందో చూచావా? కృష్ణా! 


విశేషం: తోటకవృత్తంలో ప్రతిపాదానికీ నాలుగు సగణాలుంటాయి. 1-9 అక్షరాలకు యతిమైత్రి - ప్రాసనియమం కలదు. 


ఆ. ద్రుపదతనయు( డట్టె! ద్రోణునితలం గోయు । వాండు విధికి నెట్టివారి నెట్టి 
తెటిగు సేయ రాదు? దీనికి నేమను । వార మిది యసంభవంబు గాదె? 123 


ప్రతిపదార్థం: (ద్రోణునితలన్‌= ద్రోణాచార్యులతలను; కోయువాండు= ఖండించేవాడు; (ద్రుపద తనయు(డు+అట్టె!= 
ధృష్టద్యుమ్నుడా! విధికిన్‌= విధి; ఎట్టివారిన్‌= ఎలాంటివారిని; ఎట్టి తెజంగు= ఏ తీరుగా; చేయన్‌రాదు?= మార్పులేదు?; 
దీనికిన్‌= దీనికి; ఏమి+అనువారము?= ఏమనగలము?; ఇది= ఇట్టా కావటం; అసంభవంబు+కాదె!= సంభవమైన విషయంకాదు 


కదా! 


తాత్పర్యం: ఇట్టాంటి మహాయోధుడైన (ద్రోణాచార్యుడి తలనరికేవాడు అర్భకుడైన ధృష్టద్యుమ్నుడా! విధివశంగా 
ఎంతటివారు ఎంతగా అయిపోతారు! విధి చేయని పని ఏమున్నది? ఏమనవచ్చు దీనిని? అయినా ఎట్టా చంపాడు? 
ఇది అసంభవమే! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


సీ, కృపునితో(బుట్టువు కృపి తన భర్త ద్రో । ణాచార్యుపాల దైన్యంబు విపుల 
వేణియు మొగమున వెంట ముసుంగు వ । డంగ రాల్పడిన యెలుంగుతోడ( 
బలవించి పలవించి బహుశిష్యు లయ్యతి | రథవర్యు నస్త్రశస్తములు రథము 
నవయవంబులును జితాకలనంబు సే | యుచు సామగానసంయుక్తవదను 


ఆ. లగుట సూచి సామ మతికరుణంబుగా. దాను బాడ(జొచ్చె మానితాగ్ని 
సొద నమర్చి యవ్విశుద్ధాత్ము నొండొక | యగ్నివోలె. బెట్టి రందుC గృష్ట! 124 


ప్రతిపదార్థం: కృష్ణ!= కృష్ణా!; కృపునితోయబుట్టువు= కృపాచార్యుడి చెల్లెలు; కృపి= తన భర్త ద్రోణాచార్యు(డి); పాలన్‌= 
సమీపంలో; దైన్యంబు= దీనత్వం(తో); విపులవేణియున్‌= విరబోసుకున్న వెంట్రుకలతో; మొగమున వెంటన్‌= ముఖంమీద; 
ముసుంగు+పడంగన్‌= ముసుగు పడగా (ముసుగు వేసికొని); రాల్పడిన= బొంగురుపోయిన; ఎలుంగుతోడన్‌= కంఠంతో; 
పలవించి పలవించి= మాటిమాటికి దుఃఖిస్తూ (ఉండగా); బహుశిష్యులు= (ద్రోణుడికున్న చాలామంది శిష్యులు; అతిరథవర్యు= 
అతిరథశ్రేష్టుడైన ఆ |ద్రోణుడియొక్క; అ(స్త్రశ(స్తములు+రథమున్‌+అవయవంబులును= బాణాలను, శస్త్రాలను, దేహభాగాలను; 
చితాకలనంబు+చేయుచున్‌= చీల్చి చితిగా పేర్చి; సామగాన సంయుక్తవదనులు+అగుట+చూచి= సామగానం పాడుతున్న 
నోళ్ళు కలవారు కావటం చూసి; మానితాన్ని= వైదిక కార్యాలలో మిక్కిలిగా గౌరవింపబడే అగ్నిదేవుడే; అతికరుణంబుగాన్‌= 
అతి కరుణతో; సామము= సామవేదాన్ని; తాను+పాడన్‌+చొచ్చెన్‌= తానుపాడటం మొదలు పెట్టాడు (అప్పు డందరూ చేరి); 
సొదను= చితిని; అమర్చి; ఆ+విశుద్దాత్మున్‌= ఆ పవిత్రాత్ముడిని; ఒండొక= మరొక; అగ్ని+పోలెన్‌= అగ్నిలాగా; అందున్‌= 
ఆ చితిలో; పెట్టిరి= ఉంచారు. 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! ద్రోణుడి భార్య, కృపాచార్యుడి చెల్లెలు - కృపి తన భర్తసమీపంలో అతి దీనంగా కూర్చొని 
విరబోసికొన్న జుట్టుతో తలమీది ముసుగుతో పలవరిస్తూ రోదిస్తున్నది. ద్రోణుల శిష్యులు తక్కినవారు చూచి ఆ 
మహాయోధుడి అమ్ములు, బాణం, శస్తాలు, రథం, అవయవాలు వీటి నన్నిటిని ప్రోగుచేసి, చితి పేర్చి, సామవేదం 
చదువుతూ ఉండగా సాక్షాత్తు అగ్నిదేవుడే సామం పాడజొచ్చాడు. ఆ విధంగా చితి నేర్పరచి గురువుగారినే మరొక 
అగ్నివలె ఆ చితిలో చేర్చి దహనానికి సిద్దం చేశారు. 


విశేషం: ఇతరులను ఎవరిని వర్లించినపుడు కాని ఈ చితి వర్లన లేదు. ఎందుకంటే ద్రోణుడు బ్రాహ్మణుడు కాబట్టి 
ధర్మరాజాదులు దహనం చేయటానికి వీలు లేదు; కాబట్టి శిష్యులు చేయటాన్ని వర్ణిస్తున్నాడు. దహనం కూడా జీవికి 
చేయవలసిన కర్మలలో ఒకటి. అందుకే సామగానం చేశారనటం. అగ్ని స్వయంగా సామం ఆలపించటం ఏమిటి? ద్రోణుడు 
పవిత్రుడు. అగ్నిస్వరూపుడే. అయోనిజుడు. కాబట్టి దైవస్వరూపుడు. అందుకే అగ్ని స్వయంగా ద్రోణుడి శరీరాన్ని స్వీకరించాడని 
అర్థం. అందుకే 'మరి ఒక అగ్నివలె అని స్పష్టం చేయటం. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


క. కృపి మున్నుగ శిష్యులు సొద | యపసవ్యము గాంగ దిరిగి యరిగిరి శోకా 

ర్తపు టొడళులతో గంగకు |; నపగతశరవిద్య యయ్యె నవని కటకటా! 125 
ప్రతిపదార్థం: కృపి మున్నుగన్‌= కృపి ముందు నడుస్తుండగా; శిష్యులు= [ద్రోణుడి శిష్యులు; సొద= చితికి; అపసవ్యము కా 
గన్‌= అ(ప్రదక్షిణ మర్గంలో; తిరిగి; శోక+ఆర్తపు+ఒడళులతోన్‌= శోకంతో, దీనత్వంతో కూడిన శరీరాలతో; గంగకున్‌= నదికి 


స్నానాలు చేయటానికి; అరిగిరి= వెళ్ళారు; అవని= భూమి; అపగత= పోగొట్టుకున్న; శరవిద్య+అయ్యెన్‌= శరవిద్య కలిగింది 
అయింది; కటకటా!= అయ్యయ్యో! 


తాత్పర్యం: కృపి ముందు నడుస్తూండగా శిష్యులు ఆ చితికి అ(ప్రదక్షిణంగా తిరిగి శోకంతో దీనత్వంతో కూడిన 
శరీరాలతో నదిలో స్నానాలు చేయటానికి వెళ్ళారు. ఈ భూలోకంలో ఇక బాణవిద్య లుప్తమై పోయినట్లే. ఎంత 
దౌర్భాగ్యం! 


విశేషం: భారతకాలంలో (స్త్రీలు కూడా చితిచుట్టూ తిరిగేవారన్న విషయం ఈ సందర్భంలో గుర్తించాలి. 


ఆ. సోమదత్త సుతుని. జూడుము సాత్యకి | దూష్యభంగి శిరము దునుమ నొఅగి 
యున్నవాడు గ్రద్ద లొలిచి తినంగ నీ । సుకృతపరుని నిట్లు సూడవలసె. 126 


ప్రతిపదార్థం: సోమదత్తసుతునిన్‌= భూరి శ్రవుని; చూడుము; సాత్యకి; దూష్యభంగిన్‌= నిందింపదగు రీతిలో; శిరమున్‌+తునుమన్‌= 
కుత్తుకను కోయగా; ఒటీగి+ఉన్నవాడు= నేలమీద పడి ఉన్నాడు; ఈ సుకృతపరునిన్‌= ఈ పుణ్యాత్ముడిని; ఇట్టు= ఈ 
విధంగా; (గ్రద్దలు; ఒలిచి తినంగన్‌= ఒలిచి తింటుండగా; చూడన్‌ వలసెన్‌= చూడవలసి వచ్చింది. 


తాత్సర్యం: కృష్ణా! చూడుము. అదే సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడి పార్టివశరీరం. సాత్యకి చాలా నీచంగా తల 
నరికివేయగా అట్టా పడి ఉన్నాడు. గద్దలు ఒంటిని ఒలిచివేసి తింటున్నాయి. ఈ పుణ్యాత్ముడిని ఇట్టా చూడవలసి 
వచ్చినది. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 669 


వ. సోమదత్తుడు పుత్రశోకాయత్తుండై యుండి తన్ను సాత్యకి గవిసినప్పుడు తన కొడుకునెడ నతండు సేసిన 
యధర్మం బుగ్గడించి గర్భించిన విధంబు మృతుండైనను మొగంబునం దోంచుచున్నది. భూరిశ్రవు తల్లి యది 
యతనిని వల్లభుని( బొరి( బొరిం గనుంగొనుచు గద్గదకంఠంబుతో నా సోమదత్తు నుద్దేశించి. 127 


ప్రతిపదార్థం: సోమదత్తుడు; పుత్రశోక+ఆయత్తుండు+ఐ+ఉండి= కుమారుడి మరణశోకానికి వశుడై ఉండి; తన్నున్‌= 
తనను; సాత్యకి; కవిసినప్పుడు= ముట్టడించినప్పుడు; తన కొడుకు+ఎడన్‌= తన కుమారుడి విషయంలో; అతండు+చేసిన= 
ఆ సాత్యకి చెసిన అధర్మంబు= అధర్మయుద్దం (నీచకార్యం); ఉగ్గడించి= పేర్కొని; గర్జించిన= నిందించిన; విధంబు= తీరు; 
మృతుండు+ఐనను= ఆ సోమదత్తుడు చనిపోయినా; మొగంబునన్‌= ముఖంలో; తోయచున్నది= కనిపిస్తున్నది; భూరిశ్రవు 
తల్లి= సోమదత్తుడి భార్య; అది= ఆమె; అతనిని= ఆ భూరి(శ్రవుడిని; వల్లభునిన్‌= తన భర్తను; పారిన్‌+పారిన్‌= మాటిమాటికి; 
కనుంగొనుచున్‌= చూస్తూ; గద్గద కంఠంబుతోన్‌= డగ్గుత్తిక పడిన గొంతుతో; ఆ సోమదత్తున్‌= ఆ సోమదత్తుడిని; ఉద్దేశించి= 
చూసి. 


తాత్పర్యం: ఆ సోమదత్తుడు పుత్రశోకంతో కూడినవాడై తన మీదికి సాత్యకి దూసుకొని వచ్చినప్పుడు తన 
కుమారుడి విషయంలో అతడు చేసిన నీచకార్యాన్ని పేర్కొని నిందించిన తీరు ఆ సోమదత్తుడు చనిపోయినా అతడి 
ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది (అంటే ముఖదర్పణంలో ఆ నరాల బిగింపు, ఆవేశం, (క్రోధం, అవమానం అవన్నీ 
అట్లాగే ప్రతిబింబిస్తున్నాయని అర్ధం). అదిగో ఆమె భూరి(శ్రవుడి తల్లి. తన కొడుకును, తన భర్తను మార్చి మార్చి 
చూస్తూ వణకిపోతున్న కంఠంతో భర్తను ఉద్దేశించి ఇట్లా అంటున్నది). 


సీ ఓ రాజ! కల్పక్షయోపమానంబగు । కౌరవజాతి సంక్షయము చూడ 
కున్నా(డ వధిక దానోజ్జ్వలు బహుమహా । ధ్వరకర్త భూరిశ్రవసుండు నీదు 
గారాబుపట్టి సంక్రందననందను । దుర్విక్రమంబున6 దనుమంబదిన 
బాహువు సాత్యకి పాపకర్మంబున | సంఛిన్నమైన మస్తకము నై మ 


ఆ. హీతలమున(బడియె నిప్పణ్యసంతతి । దిక్కుసూడ వేల? యొక్కమాటు 
కొడుకు చుట్టు నేడ్డు కోడండ్ర యలమట | యరయ విట్లు దగునె యధిప! నీకు? 128 


ప్రతిపదార్థం: ఓ రాజ!= ఓ సోమదత్త మహారాజా!; కల్పక్షయ+ఉపమానంబగు= కల్పాంతంతో సమానమైన; కౌరవజాతి= 
కురువంశ; సంక్షయము= నాశనం; చూడక+ఉన్నాండవు= చూడకుండా ఉన్నావు (చూడకుండానే వెళ్లిపోయావా! అని అర్థం); 
అధిక దాన+ఉజ్ఞ్యలు= మిక్కిలి దానధర్మాలచేత (ప్రకాశించేవాడు; బహుమహా+అధ్వరకర్త= గొప్ప యాగాలను చాలా వాటిని 
చేసినవాడు; నీదు గారాబుపట్టి= నీ ముద్దులకొడుకు; భూరి(శ్రవసుండు (అంటే పెద్దల దగ్గర బాణ ధర్మసూక్ష్మాలు శాస్త్ర 
చర్చలు విన్నవాడని అర్థం); సం[క్రందననందను= ఇంద్ర కుమారుడైన అర్జునుడి; దుర్విక్రమంబునన్‌= దుష్టపరాక్రమంతో; 
తునుమన్‌+పడిన= ఖండించబడిన; బాహువు= భుజం(కలవాడై); సాత్యకి; పాపకర్మంబునన్‌= నీచమైన పనివలన; సంఛిన్నమైన= 
తెగగొట్టబడిన; మస్తకమున్‌+ఐ= తలగల్గినవాడై; మహీతలమునన్‌= నేలమీద; పడియెన్‌= పడ్డాడు; -ఈ+పుణ్యసంతతి+దిక్కు= 
ఈ పుణ్యపురుషుడైన కుమారుడివైపు; ఒక్కమాటు= ఒక్కసారి; చూడవు+ఏల?= చూడకున్నావెందుకు?; కొడుకుచుట్టు= ట్ర 
కుమారుడి చుట్టూ; ఏడ్చు= ఏడుస్తున్న; కోడం(డ్ర+అలమట= కోడళ్ళ దుఃఖం; అరయవు= తెలిసికొని పరామర్శించవు; 
అధిప!= మహారాజా!; ఇట్టు= ఇలా చేయటం; నీకున్‌+తగునె?= నీకు తగిన పనేనా? 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ సోమదత్తమహారాజా! యుగాంతంతో ఉపమింపదగిన కురువంశ నాశనాన్ని చూడలేకుండా 
వెళ్ళిపోయావా? ఎన్నో దానధర్మాలు చేసినవాడు, ఎన్నో మహాయాగాలు చేసినవాడు, నీ ముద్దులకొడుకు అయిన 
భూరి(శ్రవుడిని చూస్తున్నావా? అర్జునుడు దుర్మార్గంగా విజృంభించి భుజం తెగగొట్టాడు. సాత్యకి అతి నీచంగా తల 
నరికాడు. అట్లా నీ కొడుకు నేలకూలాడు. నీ కొడుకును ఒక్కసారి ఎందుకు పలకరించవు? నీ కుమారుడి చుట్టూ 
చేరి ఏడుస్తున్న కోడళ్ళను ఎందుకు పరామర్శించవు? మహాప్రభువైన నీకు ఇది తగినదేనా? 


క. వీ రేవు రొంటి చీరలు । దారును విరిదలలతోడ( దద్దయు నడలుం 
గూరి పలవించెదరు నిను । సారసికల భీతిరుతుల చందము దోంపన్‌. 129 


ప్రతిపదార్థం: వీరు+ఏవురు= నీ కోడళ్ళు ఐదుగురూ; ఒంటిచీరలన్‌= ఏకవస్త్రలై; తారును= తాము; విరిదలలతోడన్‌= 
విరబోసుకున్న వెండ్రుకలతో; తద్దయున్‌= మిక్కిలిగా; అడలున్‌+కూరి= దుఃఖంలో మునిగి; సారసికల= ఆడబెగ్గురు పక్షుల; 
భీతిరుతుల= భయంతో కూడిన అరపుల; చందము= తీరు; తోథన్‌= తోచేటట్టుగా; పలవించెదరు నినున్‌= నిన్ను గూర్చి 
ప్రలాపాలు చేస్తూ ఏడుస్తున్నారు; 


తాత్సర్యం: నీ కోడళ్ళు ఐదుగురూ ఏకవస్తలై, విరబోసుకున్న జుట్టు కలిగినవారై మిక్కిలిగా దుఃఖంలో మునిగిపోయి 
నిన్ను గురించి విలపిస్తున్నారు. ఆ ఏడుపు ఆడబెగ్గురు పిట్టలు భయంతో అరిచిన తీరుగా ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. ఆలమునకు వెడలునప్ప డిచ్చితి నీదు । పసి(డి గొడుగు లసిత విభవుం 
డగుట కది నికృత్తమై పడి యున్నది । య కుమారు రథమునందు( జూడు. 130 


ప్రతిపదార్థం: ఆలమునకున్‌= యుద్దానికి; వెడలు+అప్పుడు= బయలు దేరినప్పుడు; పసి(డి గొడుగున్‌= బంగారు గొడుగును; 
సుతుండు= కుమారుడు; లసిత= వెలుగొందిన; విభవుండు= వైభవం కలవాడు (వైభవోపేతుడు కావాలని అర్థం); అగుటకున్‌= 
కావాలని; ఇచ్చితి(ఏ)= ఇచ్చావు; అది= ఆ గొడుగు; నికృత్తమై= విరగగొట్టబడి; పడి+ఉన్నది; ఆ+కుమారు= భూరి(శ్రవుని; 
రథమునందున్‌+చూడు= రథంలో చూడుము. 


తాత్సర్యం: రాజా! నీవు నీ కుమారుడు యుద్దానికి బయలుదేరుతున్నపుడు వైభవోపేతుడుగా ఉండాలని బంగారు 
గొడుగును బహుమతిగా ఇచ్చావు. ఆ గొడుగు శత్రు సైన్యంచేత విరుగగొట్టబడి నీ కుమారుడి రథంలో పడి ఉన్నది 
చూడుము). 


క. అని పనవుచున్నయది య । వ్వనితను గోడండ్ర( జూడ వశమే? ఘను( డ 
ర్ల్హునుం డిట్టి నీచకర్మం । బున కెట్టులు సొచ్చెనో! కుపురుషుండ పోలెన్‌, 131 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పనవుచున్న+అది= రోదిస్తున్నది; ఆ+వనితను= ఆమెను; కోడండ్రన్‌= కోడళ్ళను; 


చూడన్‌+వశమే?= చూడటానికి సాధ్యమా?; ఘనుండు= మహావీరుడైన; అర్జునుడు; కుపురుషుండ+పోలెన్‌= నీచ మానవుడిలాగా; 
ఇట్టి= ఇట్టాంటి; నీచకర్మంబునకున్‌= నీచమైన పనికి; ఎట్టులు= ఏ విధంగా; చొచ్చెనో!= సిద్దపడ్డాడో! 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము న 


తాత్సర్యం: అని అంటూ ఆమె ఎన్నో విధాలుగా భర్తను తలచుకొని ఏడుస్తున్నది. ఆమెను ఆమె కోడళ్ళను 
చూడటానికి శక్యం కావటంలేదు. మహావీరుడైన అర్జునుడే ఇట్టాంటి నీచకార్యానికి ఎట్టా ఒడిగట్టాడు? ఈ పని 
ఎవరో నీచులు చేయదగింది. 


కవిరాజ విరాజితము: 
విను మది సాత్యకి చచ్చుట కోర్వక వీరవరుండగు పార్గు(డు సే 
సిన తగవైనను నయ్యె నతం డటు చే నటుకన్‌ మునియైన మహా 
త్మునిం గని యుబ్బుచు సాత్యకి యేమని త్రుంచె శిరంబు? కడంగి జగం 
బున నొరు లింత నికృష్ణపుం గర్మము పొంతను బోదురె? చక్రధరా! 132 


ప్రతిపదార్థం: చక్రధరా!= చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణా!; అది+విను= ఆ సంఘటన వినుము; సాత్యకి; చచ్చుటకున్‌+ఓర్వక= 
చనిపోవటాన్ని సహించలేక; వీరవరుండగు= వీరులలో శ్రేష్టుడైన; పార్టుడు= అర్జునుడు; చేసిన= చేసినటువంటి; తగవు= 
న్యాయం; ఐనను+అయ్యెను= అయితే అయినది; అతండు= ఆ అర్జునుడు; అటు= ఆ రీతిగా; చే+నణుకన్‌= చేతిని 
నరికివేయగా; ముని+ఐన= ముని అయినటువంటి; మహాత్మునిన్‌+కని= మహాత్ముడైన భూరి(శ్రవసుని చూచి; ఉబ్బునన్‌= 
విజృంభించి; సాత్యకి= సాత్యకి; శిరంబు= తలను; కడంగి= మిక్కిలి ప్రయత్నించి; ఏమని= ఏ ప్రయోజనం కోసం; 
తుంచెన్‌?= నరికాడు?; జగంబునన్‌= ఈ (ప్రపంచంలో; ఒరులు= ఇతరులు ఎవరైనా సరే; ఇంత= ఇంతటి; 
నికృష్టపు+కర్మము+పొంతను= నీచమైన పని దగ్గరికైనా; పోదురె?= వెళ్ళుతారా? 


తాత్సర్యం: కృష్ణా! అది ఎట్లా జరిగిందో వినుము. సాత్యకి చనిపోవటాన్ని అర్జునుడు భరించలేడు కాబట్టి, అట్టా 
చేయి నరికి 'న్యాయం' అనుకొన్నా డనుకొందాము. మరి ఆ భూరిశ్రవుడు సాధువే! ఆ మహాత్ముడిని సమీపించి 
విజృంభించి పూనుకొని ఆయన తలను సాత్యకి నరికి ఏమి సాధించాడు? అసలు జగత్తులో ఎవరైనా ఇంత 
నీచపుపని దగ్గరకైనా వెళ్తారా? నీవే చెప్పుము! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. కవిరాజవిరాబితంలో (ప్రతిపాదానికీ న, జ, జ, జ, జ, జ, స, ర అనే గణాలుంటాయి. 
1-14 అక్షరాలకు యతిమైత్రి. ప్రాస నియమం కలదు. 


క. ఇక్కురువరు నాండ్రురలో । నొక్కత యతిరమ్యమూర్తి యుత్సంగమునం 
దక్కర మిడికొని పనవెడు । నెక్కుడువగ నూని యదె మహీధర! కంటే? 133 


ప్రతిపదార్థం: మహీధర!= భూసతిని ధరించినవాడా! (విష్ణురూపుడైన కృష్ణా; -ఈ+కురువరు= ఈ కురుశ్రేష్ణుడియొక్క; 
ఆండ్రురలోన్‌= భార్యలలో; అతిరమ్యమూర్తి= మిక్కిలి సౌందర్యవతి; ఒక్కత= ఒకామె; ఉత్సంగమునన్‌= తొడమీద; ఆ+కరము= 
ఆ భుజాన్ని; ఇడుకొని= ఉంచుకొని; ఎక్కుడు వగన్‌+ఊని= ఎక్కువ దుఃఖాన్ని పొంది; పనవెడున్‌= శోకిస్తోంది; అదె= అదిగో 
అక్కడ; కంటే?= చూస్తున్నావా? 


తాత్పర్యం: కృష్ణా! ఈ భూరి(శ్రవుడి భార్యలలో అందమైన ఒక (స్తీ అతడి చేతిని తన తొడపై ఉంచుకొని మిక్కిలి 
శోకంతో కుమిలిపోతూ ఏడుస్తున్నది. అదిగో చూస్తున్నావా? 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


మెలుపారంగాం బట్టి మొలనూలి మణులు గ । దల్లుచు( దిగుచుచు€ దగులొనర్జు6 
జను(గవ మీంది కల్లన వచ్చి లలిత వి | మరనంబున లజ్జ మరల. ద్రోచు 

నాభి యూరులు జఘనము మెత్త మెత్తన | యొత్తి ముదంబున నుల్ల మూన్సు 
ననయంబు( దిన్నని యనువున గనయంబు । ప్రిదులంగ మెలంపి సొక్కొదవం జేయ 


ఆ. నిక్కరంబు నెయ్య మెక్కింప నేరంగ€ । దగిలి సంతతంబు€ దలంచునట్టి 
భంగి మెజియ గీడువటుపంగం గొనియాడ । వలతి నీటు సేయవలసె దీని. 134 


ప్రతిపదార్థం: మెలుపు+ఆరంగాన్‌= సౌకుమార్యం నిండగా; పట్టి= పట్టుకొని; మొలనూలి= కటి సూ(త్రంలోని; మణులు= 
మణులను; కదల్పుచున్‌= కదలిస్తూ; తిగుచుచున్‌= లాగుతూ; తగులు+ఒనర్చు= తమిని పుట్టిస్తుంది (ఈ+కరము= ఈ 
చేయి); చనుంగవ మీందికిన్‌= స్తనాలమీదికి; అల్లన= మెల్లగా; వచ్చి= వచ్చి; లలిత విమర్హనంబునన్‌= నెమ్మదిగా పిసకటం 
వలన; లజ్జన్‌= సిగ్గును; మరలన్‌+(త్రోచున్‌= మరలిపోయేలా చేస్తుంది; నాభి=బొడ్డు; ఊరులు= తొడలు; జఘనము= పిరుదు; 
మెత్తమెత్తని= సుతిమెత్తగా; ఒత్తి= ఒత్తి; ముదంబునన్‌= సంతోషంతో; ఉల్లము+ఊన్సు= హృదయాన్ని సంతోషింపచేస్తున్నది 
(ఊంచు - ఊయలలూపుతుంది); అనయంబున్‌= ఎప్పుడూ; తిన్నని+అనువునన్‌= మనోహరమైన రీతిలో; గనయంబు= 
పోకముడి; ప్రిదులంగన్‌= ఊడిపోయేలా; మెల(పి= చేసి; చొక్కు= పారవశ్యం; ఒదవన్‌+చేయన్‌= కల్గించటానికి; ఈ+కరంబు= 
ఈ చేయి; నెయ్యము= (ప్రేమను; ఎక్కింప నేరంగన్‌= అధికం చేయడానికి సమర్ధమై; తగిలి= స్పృశించి; సంతతంబున్‌= 
ఎల్లప్పుడూ; తలయనట్టి భంగిన్‌= తలుచుకునే రీతిలో; మెజయన్‌= (ప్రకాశిస్తుండగా; దీనిన్‌= దీన్ని; కొనియాడవల6తి= 
ప్రశంసించదగిన నేర్పరితనం కల్గినది కాగా; కీడు పజుపంగన్‌= నాశనం చేయగా; నీణు+చేయవలాన్‌= అగ్నికి ఆహుతి చేసి 
బూడిద చేయాల్సి వచ్చింది. 


తాత్సర్యం: ఆ భూరిశ్రవుని భార్య తన భర్తచేతి గొప్పతనాన్ని గురించి ఇట్టా విలపిస్తున్నది - “ఈ చేయి 
సుకుమారంగా కటిసూత్రాన్ని పట్టుకొని అందులోని మణులను కదిలిస్తూ లాగుతూ ఆసక్తిని అధికం చేసేది. 
స్తనాలమీదికి నెమ్మదిగా వచ్చి సుతారంగా పిసుకుతూ సిగ్గును పోగొట్టేది. బొడ్డును, తొడలను, పిరుదులను మెత్త 
మెత్తగా ఒత్తుతూ హృదయాన్ని ఊయల లూపేది. ఎప్పుడూ చాలా తిన్నగా పోకముడిని సడలించి నన్ను పారవశ్యం 
పాలు చేసేది. ఈ చేయి తగిలిన వారికి ఎప్పుడూ (పేమ అధికం కావటమే. ఎవరూ ఈ చేతిని మరవలేరు. ఇది 
ఎప్పుడూ మెచ్చుకోదగిన బంగారు చేయి. అట్లాంటి దీనిని నరికి పారవేయగా ఈనాడు మంటలలో వేసి బూడిద 
చేయాల్సివస్తున్నది. 


విశేషం: ఈ పరిస్థితిలో కూడా ఎంత శృంగారం! 


ఆ. ఒరుని తోడం బోర హరి సూడ సిగ్గటి | యేసె విజయు( డతని యేటు సభల 
న మ్ముకుందు. డెట్టు లగ్గించు? నట్టి వి । వ్వచ్చు( దేమిభంగి మెచ్చు. దన్ను? 135 


ప్రతిపదార్థం: ఒరునితోడన్‌= మరి ఒకడితో; పోరన్‌= యుద్దం చేస్తుండగా; హరి+చూడన్‌= శ్రీకృష్ణుడు చూస్తూండగా; 
సిగ్గు++అణీ= సిగ్గు వదలి; విజయుండు= అర్జునుడు; ఏసెన్‌= ఈ చేతిని విరగ్గొట్టాడు; అతని+ఏటున్‌= అట్లా అతడు 
కొట్టటాన్ని; ఆ+ముకుందుండు= ఆ కృష్ణుడు; సభలన్‌= పదిమంది పెద్దలు చేరి న్యాయం చెప్పేచోట; ఎట్టులు= ఏ విధంగా; 
అగ్గించున్‌?= ప్రశంసించగలుగుతాడు?; అట్టి= అలాంటి; వివ్వచ్చు(డు= అర్జునుడు; ఏమిభంగిన్‌= ఏ విధంగా; తన్నున్‌= 
తన్నుతాను; మెచ్చున్‌?= పొగడుకోగలడు? 


స్త్రీ రము - ద్వితీయాశ్వాసము 673 


తాత్పర్యం: మరొకడితో యుద్దం చేస్తుండగా (సాత్యకితో యుద్దం చేస్తున్నప్పుడు) శ్రీకృష్ణుడు చూస్తుండగా సిగ్గు 

© జ యు Bo) = nN 
విడిచి అర్జునుడు భూరిశ్రవుడి చేయి నరికాడు. పదిమంది పెద్దలు చేరినచోట అర్జునుడు చేసిన ఈ పనిని కృష్ణుడు 
ఎట్టా మెచ్చుకొంటాడు? అసలు అర్జునుడు బీభత్సుడని కదా పేరు. అతడు మాత్రం తాను చేసిన ఈ పనిని ఏం 
గొప్పు అని పొగడుకొనగలడు? 


వ. అనియిట్లు విలాపంబు చేసి యూరకున్న దిన్నాతిం దక్కటి యెలనాంగ లేలిన దానిం బొదివికొని యున్న వా 
రాలోకింపుము. 136 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విలాపంబు+చేసి= ఏడ్చి; ఊరకున్నది= ఊరకే ఉండిపోయింది; -ఈ+నాతిన్‌= ఈ (స్త్రీని; 
తక్కటి= తక్కిన; ఎలనాంగలు= (స్త్రీలు; ఏలినదానిన్‌+పోలెన్‌= మహారాణినివలె; పొదివికొని= పొదువుకొని; ఉన్నవారు= 
ఉన్నారు; ఆలోకింపుము= చూడుము. 


తాత్సర్యం: అని ఈ రీతిగా ఏడ్భి ఏడ్చి ఆమె ఊరుకొన్నది. తక్కిన స్రీలు ఈమెను పట్టపురాణివలె పొదువుకొని 
ఉన్నారు. చూడుము. 


గాంధారి శకుని కళేబరంబు గాంచి యతని చేత లుగ్గడించి శోకించుట (సం. 11-24-21) 


(ఈక 


మేనల్లుండగు నకులానుజు నేటులం । బడియుండి శకునుల పాలువడ్డ 

శకుని జూచితె? మురసంహర! యిత(డు మా । యా జాలమునకు నాండోజ సకల 
మాయలు నీ చేత మడిసె దుర్జ్యూతంబు । నొనరించి రాజ్యంబు గొనియె ధర్మ 
తనయునిచే నిప్పు దన చెయ్రి ఫలియించె | ననియను జూదంబునందు. బ్రాణ 


ఆ. మోటు వడియె నెత్తమాటకు నీతండు । గబిచు టెల్లం గురునికాయనాశ 
మునకు నయ్యె నీ నృపుండ కా(డె పాండు నం । దనుల తోడివైరమునకు( గర్త? 137 


ప్రతిపదార్థం: మేనల్లు(డు+అగు= మేనల్టుడైనటువంటి; నకుల+అనుజున్‌= సహదేవుని; ఏటులన్‌= దెబ్బలచేత(బాణపు); 
పడి+ఉండి= నేలమీదపడి ఉండి; శకునుల= రాబందుల; పాలు+పడ్డ= పాలుపడిన; శకునిన్‌= నా సోదరుడు శకునిని; 
చూచితె?= చూశావా?; మురసంహర= కృష్ణా!; ఇతండు= ఈ శకుని; మాయాజాలమునకున్‌= మాయా జాలాలు చేయడంలో; 
నాండు= ఆనాడు; ఓజ= ఉపాధ్యాయుడు; సకలమాయలు= అన్ని మాయలు; నీచేతన్‌= నీ చేతుల్లో; మడిసెన్‌= నశించాయి. 
దుర్జ్యూతంబున్‌= దుర్మార్గపద్దతిలో జూదాన్ని; ఒనరించి= ఆడి; ధర్మతనయుచేన్‌= ధర్మరాజు నుండి; రాజ్యంబున్‌+కొనియెన్‌= 
రాజ్యాన్ని లాగుకొన్నాడు; ఇవ్లు= చివరికి, ఈనాడు; తన= తనయొక్క; చెయ్ది= చేత(పాపకర్మ); ఫలియించెన్‌= ఫలించింది; 
అని+అను= యుద్దమనేటువంటి; జూదంబునందున్‌= జూదంలో; ప్రాణము+ఓటు+పడియెన్‌= ప్రాణం ఓడిపోయాడు; 
నెత్తము+ఆటకున్‌= జూదం ఆడటానికి; ఈతండు= ఇతడు; కజచుట+ఎల్లన్‌= చేసిన అభ్యాసమంతా; కురునికాయ 
నాశమునకున్‌= కురు సమూహ వినాశానికి; అయ్యెన్‌= పనికి వచ్చింది; ఈ నృపుండ+కాండె!= ఈ రాజే కదా! పాండునందనుల 
తోడి= పాండు కుమారులతో; వైరమునకున్‌+కర్త?= శత్రుత్వానికి మూలం? 


తాత్పర్యం: స్వయానా తన మేనల్లుడైన సహదేవుడి వాడి బాణాల దెబ్బలకు చిక్కి, ప్రాణాలు పోయి, నేలబడి 
రాబందులపాలైన సోదరుడు శకునిని చూస్తున్నావా! కృష్ణా! ఈ శకుని ఆ రోజులలో మాయలు పన్నటంలో అందరికీ 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


గురుస్తానంగా ప్రకాశించాడు. కాని అన్ని మాయలూ నీ చేతిలో నశించాయనుకో. ఆనాడు మోసంగా జూదమాడి 
ధర్మరాజునుండి రాజ్యమంతా లాగుకొన్నాడు. చివరికి ఈనాడు యుద్దమనే జూదంలో తన ప్రాణాన్నే ఒడ్డి ఓడిపోయాడు. 
ఈ నాటికి ఇతని పాపకర్మ ఫలించింది. అసలు జూదమాడటానికి ఇతడు చేసిన నిరంతరమైన అభ్యాసం కురువంశ 
నాశనానికి తప్ప ఎందుకు పనికి వచ్చింది? నిజానికి పాండుకుమారులతో వైరం రావటానికి మూలం కూడా ఇతడే. 


విశేషం: ద్వాపరయుగం 'సంశయ' ప్రధానమైనదట. శకునం” - అంటే నిశ్చయజ్ఞానం లేకపోవటమే. దుర్యోధనుడికి “శకుని” 
మంత్రి కావటంలో రహస్య మిదే. అందుకే బీవితాంతం దుర్యోధనుడిని ధర్మపద్దతికి వ్యతిరేకంగానే నడిపించాడు. అందుకే 
పాండవులతో నిరంతరవైరం నడిపినవాడు శకునే. అందుకే గాంధారి ఈమాట అంటున్నది. 


క. హిత మొనరించెద నంచున్‌ । ధృతరాష్ట్ర తనూభవునకు. దెక్కలికాందై 
మృతి యొనరించెం దానును । మృతు( డయ్యెను భ్రాతృపుత్ర మిత్ర యుతముగన్‌. 138 


ప్రతిపదార్థం: హితము= మంచిది; ఒనరించెదను+అంచున్‌= చేస్తాను అంటూ; ధృతరాష్ట్ర తనూభవునకున్‌= దుర్యోధనుడికి; 
తెక్కలికాండై= మోసగాడై(వంచకుడై); మృతి+ఒనరించెన్‌= చావుతెచ్చిపెట్టాడు; తానును= తానుకూడా; మృతుండు+అయ్యెన్‌= 
చనిపోయాడు; (భ్రాతృ= సోదరులతో; పుత్ర= కొడుకులతో; మిత్రయుతమునన్‌= స్నేహితులతో (కలిసి - చనిపోయాడు). 


తాత్సర్యం: 'నీకు మంచి చేస్తాను అంటూ దుర్యోధనుడికి ఈ మోసగాడు చివరకు మరణం తెచ్చిపెట్టాడు. 
అంతేకాక తానుకూడా సోదరులతో, కొడుకులతో, స్నేహితులతో కలిసి చనిపోయాడు. 


మత్తకోకిల: 
వార లస్తహతాంగులై యనవద్యలోకము గాంచి రీ 
వైరకర్తయు నట్లు గాంచెను వారి నల్పవిచారులం 
బోరి కెత్తెడునట్లుగా. దగ బొంది వెట్టుల జేసి నీ 
క్రూరు( డందును నన్నదమ్ములకున్‌ విరోధము సేయండే? 139 


ప్రతిపదార్థం: వారలు= కురుపు(తులు; అ(స్త+హత+అంగులు+ఐ= అస్త్రాల చేత నశింపచేయబడిన శరీరాలు గలవారై; 
అనవద్య= పుణ్య; లోకమున్‌= లోకాన్ని; కాంచిరి= పొందారు; ఈ+వైరకర్తయున్‌= ఈ విరోధమూలమైన శకునికూడా; 
అట్టు+కాంచెను= అట్లాగే దోషరహితమైన స్వర్గాన్ని పొందాడు; వారిన్‌= వారిని (ఆ కురుకుమారులను); అల్పవిచారులన్‌= 
అల్పజ్ఞానులను; పోరికిన్‌+ఎత్తెడునట్టుగాన్‌= యుద్దానికి సిద్ధపడే విధంగా; తగన్‌+పొంది= తగినట్టుగా వశం చేసుకొని; ఈ 
క్రూరుడు= ఈ కరఠినాత్ముడు; వెజ్టులన్‌+చేసెన్‌= వెర్రివాడిగా చేశాడు; అందున్‌= అందులోనూ; అన్నదమ్ములకున్‌= 
అన్నదమ్ములకు; విరోధము+చేయండే?= విరోధం కల్పించడా? 


తాత్పర్యం: ఈ కురుకుమారులు అ(స్తాలచేత నశించిన శరీరాలు కలవారై స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ వైరానికి 
మూలమైన ఈ శకునికూడా అట్లాగే స్వర్గం పొందాడు. అసలే కౌరవులు అల్పజ్ఞానులు. అల్పబుద్దులుకూడా. 
అట్టాంటివారిని వశం చేసికొని వెర్రివారిగా మార్చి యుద్దానికి సిద్దపడేటట్లు చేసినవాడు ఈ శకునే. అట్టాంటివాడు 
అన్నదమ్ముల మధ్య విరోధాన్ని కల్పించడా! 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము 


675 
విశేషం: వృత్తలక్షణానికి చూడండి : స్త్రీ 1 21. 
క. రుచిరాంగదు శస్త్రనిచయు । నిచితాంగకునిం గళింగనృపుం గంటి సమి 
ద్విచరణ విహరణమున నిత । డ చలితధృతి యగుట యెజుంగ నయ్యెడుC గృష్టా! 140 


ప్రతిపదార్థం: కృష్ణా!= కేశవా!; రుచిర+అంగదున్‌= కాంతిమంతమైన భుజకీర్తులు గలవాడు; శృస్తనిచయ= శస్త్ర సమూహంతో; 
నిచితాంగకునిన్‌= నిండిన అవయవాలు కల్గిన వాడిని; కళింగన్ఫపున్‌= కళింగరాజును; కంటిన్‌= చూచాను; సుమిత్‌= 
యుద్దంలో; విచరణ విహరణమునన్‌= (భ్రమించటమనే ఆటలో; ఇతండు= ఈ కళింగరాజు; అచలిత= చలించని; ధృతి+అగుట= 
ధైర్యం కలవాడనటం; ఎజుంగన్‌+అయ్యెడున్‌= స్పష్టమవుతోంది. 


తాత్సర్యం: కృష్ణా! ఇతడే కళింగదేశాధిపతి. అందమైన భుజకీర్తులు కల్గిన ఇతడి దేహం నిండా శస్తాలు నాటుకొని 
ఉన్నాయి. ఈ శస్రాల వ్యాప్తిని బట్టి ఇతడు యుద్ధరంగంలో వీరవిహారం చేయడంలో ఏమాత్రం ధైర్యం 
మొక్కవోనివాడని స్పష్టమవుతున్నది. చూస్తున్నావా! 


ఆ. ఇతని చుట్టునున్న యెలనాంగ లడలున. । గూరి వందియును ముకుంద! యొప్ప 
వాయకున్నవారు బలితంపువడంబడ్డ । పుష్పదామకముల పొలుపు దోంప. 141 
ప్రతిపదార్థం: ముకుంద!= కృష్ణా!; ఇతనిచుట్టున్‌= ఇతనిచుట్టూ; ఉన్న= చేరి ఉన్న; ఎలనా(గలు= (స్రీలు; అడలునన్‌+కూరి= 


దుఃఖంలో మునిగి; వందియును= వాడిపోయి కూడా; బలితంపు+వడన్‌+పడ్డ= బలమైన వడదెబ్బతిన్న; పుష్పదామకముల= 
పూలదండల; పొలుపు+తోయన్‌= విధం తోపగా; ఒప్తు= అందాన్ని; పాయకున్నవారు= పోగొట్టుకోకుండా ఉన్నారు. 


తాత్సర్యం: కృష్ణా! ఇతడి చుట్టూ చేరి ఉన్న స్త్రీలు దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తూ ఉండటం వలన వాడిపోయినా 
బలమైన వడదెబ్బ తగిలినా పూలదండలు ఎట్టా తమ సౌందర్యం కోల్ళోవో అట్లాగే అందంగా కనిపిస్తున్నారు. 


విశేషం: అలం: ఉపమ. 


ఉత్సాహవృత్తము: 
మానినీ జనంబు సేరి మగధనాథుండగు జయ 
త్ఫేను చుట్టు నేడ్వ నధిక దీన నాదములకు నా 
మానసంబు సాంద్రకరుణమయత( బొందె మోహనం 
బైన యిట్టి యేడ్పు లెందు నంబుజాక్ష! వింటిమే? 142 


ప్రతిపదార్థం: అంబుజాక్ష!= కమలనయనా (కృష్ణా); మగధనాథుండగు= మగధదేశాధిపతియైన; జయత్సేనుచుట్టున్‌= జయత్సేనుడి 
చుట్టూ; మానినీ జనంబు+చేరి= స్రీలు చేరి; ఏడ్వన్‌= ఏడుస్తుండగా; అధిక= అధికమైన; దీన నాదములకున్‌= ఆర్తితో 
కూడినవారి ఎలుగులకు; నా మానసంబు= నా మనస్సు; సాంద్ర కరుణమయతన్‌= దట్టమైన కరుణతో కూడిన లక్షణాన్ని; 
పొందెన్‌; మోహనంబు+ఐన= మనస్సును హరించేటువంటి; ఇట్టి+ఏడ్సులు= ఇట్లాంటి ఏడుపులు; ఎందున్‌= ఎక్కడైనా; 
వింటిమే?= విన్నామా? 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! మగధదేశాధిపతి అయిన జయత్సేనుడి చుట్టూ స్త్రీలు చేరి ఏడుస్తుండగా వారి మిక్కుటమైన 
దీనాలాపాలు విని నా మనసు నిండా దట్టంగా కరుణ వ్యాపించిపోయింది. ఇట్టాంటి మనసును మోహింపజేసే 
ఏడుపులను ఎక్కడైనా విన్నామా! 


విశేషం: పై పద్యంలో గాంధార స్త్రీలలో ఏడ్చినా లావణ్యం కొట్టవచ్చినట్ట కనిపిస్తున్నదని, మగధస్రీలలో ఏడుపులోనూ 
మనోహరత్వం ఉందని ఇక్కడ చెప్పటం వలన - ఆయా ప్రాంతాలలోని స్త్రీల మానసిక దైహిక వ్యవస్థలలోని తేడాను 
సూచిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందరిదీ ఏడుపే. అందరికీ శోకముంది. కాని వ్యక్తం తీరే వేరు. ఆ తీరులోని ఆకర్షణ కూడా 
వేరు. అందుకే స్రీపర్వమని వ్యాసభగవానుడు సార్ధకనామధేయం చేసి ఉండాలి. వృత్తలక్షణానికి చూడండి. స్త్రీ 1. 48. 


సీ. కోసలనాథుండు భాసురమూర్తి బృ । హద్దలుచుట్టు బ్రియాంగనాజ 
నంబులు సేరి కంపంబుతోడం జెమర్లు । కరముల నభిమన్యు కరవిముక్త 
శరములఈ. బెటుకుచు( బొరి మూర్చ బొరయుచు । నప్పటికప్పటి కతని ముఖము. 
దేజఖి చూచుచు విధి. దిట్టుచు శోకాగ్ని । నుల్లంబు లెరియంగ నున్నవారు 


ఆ. తునిమివైవ నెండ( దనికినం బెద్దయు । వంది చూడి దిగువ వలను కలిమి 
దొజింగకున్నయట్టితోయజంబుల చంద । మయ్యె జూడ వీరి యాననములు. 143 
ప్రతిపదార్థం: కోసలనాథుండు= కోసలదేశాధిపతి; భాసురమూర్తి= ప్రకాశించే శరీరంకలవాడు; బృహద్భలు చుట్టున్‌= బృహద్చలుని 
చుట్టూ; ప్రియాంగనాజనంబులు= భార్యలగుంపు; చేరి; కంపంబుతోడన్‌= వణకుతో; చెమర్చుకరములన్‌= చెమర్చుతున్న 
చేతులలో; అభిమన్యు= అభిమన్యుని; కర= చేతినుంచి; విముక్త= వదలబడిన; శరములన్‌+పెణుకుచున్‌= బాణాలను 
తీసివేస్తూ; పొరిన్‌= మాటిమాటికీ; మూర్చన్‌+పొరయుచున్‌= మూర్చపోతూ; అప్పటికప్పటికిన్‌= మాటిమాటికీ; అతని ముఖమున్‌; 
తేజీచూచుచున్‌= బాగా చూస్తూ; విధిన్‌+తిట్టుచున్‌= దైవాన్ని తిట్టుకుంటూ; శోకాగ్నిని= శోకాగ్నిలో; ఉల్లంబులు+ఎరియంగన్‌= 
హృదయాలు అడలుతుండగా; ఉన్నవారు= ఉన్నారు; వీరి+ఆననములు= వీరి ముఖాలు; తునిమివైవన్‌= విరిచివేయగా; 
ఎండన్‌+తనికినన్‌= ఎండలో ఎండినాకూడా; పెద్దయున్‌+వంది= మిక్కిలిగా వాడి; చూడ్కి= చూపునకు; దిగువవలను= 
దిగువవైపు; కలిమి+తాణంగక+ఉన్న= శోభను పోగొట్టుకోకుండా ఉన్న; తోయజంబుల= తామరల; చందమయ్యెన్‌= తీరుగా 


ఉన్నాయి. 


తాత్సర్యం: కృష్ణా! ఈ కోసలాధిపతి పేరు బృహద్బలుడు. మిక్కిలి (ప్రకాశించే శరీరం కలవా డితడు. ఇతడి 
భార్యలు ఇతడి చుట్టూ చేరి వణకుతూ చెమర్చుతున్న చేతులతో అభిమన్యుడి చేతినుండి వదలబడి బృహద్బలుడి 
శరీరంలో నాటిన బాణాలను తీసివేస్తూ మాటిమాటికి మూర్చపోతున్నారు. మాటిమాటికీ అతడి ముఖాన్ని తనివితీరా 
చూచికొంటూ దైవాన్ని తిట్టుకుంటూ శోకాన్షిలో ఎదలు మండగా చింతా(క్రాంతులై ఉన్నారు. తామరలను తూళ్ళతో 
సహా పెరికివేయగా ఎండలో ఎండిపోయినా దిగువవైపు శోభను పోగొట్టుకోకుండా ఉన్న విధంగా వీరి ముఖాలు 
సొంపుతో (ప్రకాశిస్తూనే ఉన్నాయి. 


విశేషం: అలం: ఉపమ. వారి దేహాలు తామరతూడులు. అవి ఎండతాకిడికి వాడిపోయాయి. తామరలు సైనకూడా వాడిపోయి 
ఉండవచ్చును. అట్లాగే తలలమీద ముసుగులు వేసికొన్నవారి శిరోభాగాలు కూడా కాంతి విహీనమయ్యాయి. కాని, ముసుగు 
లోపలి ముఖాలు మాత్రం తమ సహజకాంతితో ఒప్పి ఉన్నాయి. అది ఈ పోలికలోని స్వారస్యం. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 677 


వ. ద్రోణబాణపరిపీడితప్రాణులై పడియున్నవారు ధృష్టద్యుమ్ననందనులు. 144 


ప్రతిపదార్థం: |ద్రోణ= (ద్రోణాచార్యులయొక్క; బాణ= బాణాల చేత; పరిపీడిత= బాగా పీడించబడిన; (ప్రాణులు+ఐ= 
ప్రాణాలు గలవారై; ధృష్టద్యుమ్న నందనులు= ధృష్టద్యుమ్నుడి కొడుకులు; పడి+ఉన్నవారు= పడి ఉన్నారు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడి కొడుకులు (ద్రోణాచార్యులు ప్రయోగించిన బాణాల చేత పీడించబడి (ప్రాణాలు 
కోల్పోయి పడి ఉన్నారు. 
మత్తకోకిల: 

అంగదంబులు( గంకణంబులు హారవల్లులు నాదిగా 

నంగకంబుల భూషణంబులు హారికాంతి వెలుంగ. 

సంగరాంగణభూమికిం దమచారుభావ మలంక్రియా 

సంగతిం గలిగింప నొప్పిరి శౌరి! చూచితె వీరలన్‌? 145 


ప్రతిపదార్థం: శౌరి!= కృష్ణా; అంగదంబులు= భుజకీర్తులు; కంకణంబులు= కడియాలు; హారవల్టులున్‌= సన్నటి మణులు 
గూర్చిన దండలు; ఆదిగాన్‌= మొదలైనవి - కల్లి; అంగకంబుల= అవయవాలయొక్క; భూషణంబులు= నగలు; హారికాంతిన్‌= 
మనోహరమైన కాంతితో; వెలుంగగాన్‌= ప్రకాళిస్తుండగా; సంగర+అంగణ+భూమికిన్‌= యుద్దభూమికి; తమ= తమయొక్క; 
చారుభావము= అందం; అలం[క్రియా సంగతిన్‌= అలంకారంతో ఒప్పినదిగా; కలిగింపన్‌= చేయగా; ఒప్పిరి= ప్రకాశిస్తున్నారు; 
వీరలన్‌= వీరిని; చూచితె?= చూచావా? 


తాత్సర్యం: కృష్ణా! వీరి భుజకీర్తులు, కడియాలు, సన్నటిమణులతో కూర్చిన దండలు, ఆయా అవయవాలలో 
పొదిగిన నగలు మనోహరమైన కాంతితో (ప్రకాశిస్తున్నాయి. ఈ చిన్నవారు సమరభూమికి తమ సౌందర్యాన్ని 
అలంకారంగా సమర్పించిన రీతిగా వెలుగుతున్నారు. వీళ్ళను చూస్తున్నావా! 


విశేషం: అలం: ఉత్రేక్ష. వృత్తలక్షణం - చూడండి: స్త్రీ 121 


నర్కుటము: 
త్వరిత రథాశ్వమారుత గతస్ప్సురితాకృతియై 
శరబహుళార్దిరుద్దమవిశాలత. బొల్లు ధను 
ర్గురుండను చిచ్చుపై శలభకోటిగతింబడి మ్రం 
దిరి. గనుంగొంటె యేవురు నుదీర్జుల గేకయులన్‌? 146 


ప్రతిపదార్థం: త్వరిత= వేగిరింపబడిన; రథాశ్వమారుత= రథానికి కట్టిన గుర్రాలు అనబడే వాయువులో; గత= లీనమైన; 
స్ఫురిత= సంచరిస్తున్న; ఆకృతి+ఐ= ఆకారం కల్షినదీ; శర= బాణాల; బహుళ= ఆధిక్యంతోడి; ఉద్గమ= పొడుచుకొని వస్తున్న; 
విశాలతన్‌= వైశాల్యం కల్షిందీ (అయినటువంటి); పొల్చు= ఒప్పు; ధనుజగురుండు= ధనుర్విద్యా గురుడైన ద్రోణాచార్యుడు; 
అను= అనబడే; చిచ్చుపైన్‌= మంటపైన; శలభకోటి= మిడతలదండు; గతిన్‌+పడి= రీతిగాపడి; (మ్రందిరి= చచ్చారు; (ఈ); 
ఏవురన్‌= అయిదుగురినీ; ఉదీర్హులన్‌= ఉద్రిక్తులను; కేకయులన్‌= కేకయ రాజులను; కనుంగొంటే?= చూచావా? 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వేగంగా పోతున్న రథాశ్వాలు అనే గాలి కారణంగా కదులుతున్న ఆకారం కల్గిందీ, బాణాల ఆధిక్యంచేత 
విస్తరిస్తున్న వైశాల్యం కల్లిందీ అయినటువంటి ధనుర్విద్యాగురువైన (ద్రోణాచార్యుడనే మంటపైన మిడతల దండు 
రీతిగా పడి ఈ ఐదుగురు ఉద్రిక్తులైన కేకయరాజులు మాడి చచ్చారు. చూస్తున్నావా! 


విశేషం: అలం: ఉపమ - రూపకానుప్రాణితం. కదులుతున్న అశ్యాలు గల రథంలో ఉండటం వలన ద్రోణుడి ఆకారం 
నిర్దిష్టంగా తెలియటం లేదు. ఆయన అవిచ్చిన్నంగా (ప్రయోగిస్తున్న బాణాల పరిధి ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉండటం వలన 
ఎటు తిరిగినా ఎటు పరుగెత్తినా ఆ బాణాల దెబ్బలను తప్పించుకొనలేరని అర్థం. అది (ద్రోణుడు - అనే ధనుర్విద్యా 
పండితుడనే 'మంటి అనే మాటకు అర్థం. వృత్తలక్షణానికి చూడండి - స్తీ. 1. 113. 
క. పంచాననంబుచేతం । బంచత్వము( బొందియున్న బంధురకరి( బో 

లించుటకుం దగి యొప్పెం । బాంచాలుండు ద్రోణుకడిమింబడి కంసారీ! 147 


ప్రతిపదార్థం: కంసారీ!= కంసుడి శత్రువైన కృష్ణా; పంచాననంబు చేతన్‌= సింహంచేత; పంచత్వమున్‌+పొంది ఉన్న= చచ్చి 
ఉన్న; బంధుర= పెద్దదైన; కరిన్‌+పోలించుటకున్‌= ఏనుగుతో పోల్చుటకు; తగి= తగినవాడై; పాంచాలుండు= పాంచాలరాజు; 
ద్రోణు= (ద్రోణుని; కడిమిన్‌= విక్రమానికి; పడి= చిక్కి; ఒప్పెన్‌= కనిపిస్తున్నాడు. 


తాత్పర్యం: కృష్ణా! ద్రోణుడి పరాక్రమానికి చిక్కి చచ్చిపడి ఉన్న పాంచాలరాజు సింహంచేత చచ్చిన పెద్ద ఏనుగువలె 
కనిపిస్తున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క ద్రుపదనృపాలుని ధవళా | తపత్రమస్త్రంబులె చోటు దాంకక జిగియా 

రి పొలిచె శారద చంద్రుం । డుపమాపాత్రంబు గాగ నుర్వియను దివిన్‌. 148 
ప్రతిపదార్థం: (దుపదనృపాలుని= పాంచాలరాజైన (ద్రుపద మహారాజుయొక్క; ధవళ= తెల్లనైన; ఆతప(త్రము= గొడుగు; 
అ(స్తంబులు= అస్త్రాలు; ఏ+చోటన్‌= ఎక్కడా; తాంకక; బిగి+ఆరి= కాంతులు చిమ్ముతూ; ఉర్వి+అను= భూమి అనేటువంటి; 


దివిన్‌= ఆకాశంలో; శారద= శరత్కాలంలోని; చంద్రుండు= చంద్రబింబం; ఉపమాపాత్రంబు+కాగన్‌= ఉపమకు తగింది 
కాగా; పొలిచెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: పాంచాలాధిపుడైన ద్రుపదుడి తెల్లనిగొడుగు మాత్రం ఏ అస్రాలకూ చిక్కకుండా కాంతులు చిమ్ముతూ 
భూమి అనే ఆకాశంలో శరత్కాలంలోని చంద్రబింబంవలె ప్రకాశిస్తున్నది. (అంటే శరత్కాలంలో స్వచ్చమైన వెన్నెల 
ఉంటుంది కాబట్టి ఆ గొడుగుకూడా ఏ రంధ్రాలు లేకుండా ్రకాశిస్తున్నదని అర్థం. దీనిని బట్టి రథాన్ని ద్రుపదుడి 
సారథి అంత జాగరూకంగా నడిపించాడని అర్థం). 


విశేషం: అలం: ఉపమ. 


తే. వల్లభులును గోడండ్రు నీ వసుమతీశ్వ । రునకు నగ్నిసంస్కారంబు నొనర. జేసి 
యుమ్మలికమున( దద్దయు వెమ్మునంత | రంగములతోడ నరిగిరి గంగ దెసకు. 149 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 679 


ప్రతిపదార్థం: వల్లభులును= తక్కినరాజులు (వల్లభలు= భార్యలు); కోడం|డ్రున్‌= కోడళ్ళు; ఈ వసుమతీశ్వరునకున్‌= ఈ 
రాజుకు; అగ్ని సంస్కారంబున్‌= దహనకార్యాన్ని; ఒనరన్‌+చేసి= పూర్తిచేసి; ఉమ్ములికమునన్‌= దుఃఖంతో; తద్దయున్‌= 
మిక్కిలిగా; వెమ్ము= పరితప్తమైన; అంతరంగములతోడన్‌= హృదయాలతో; గంగ దెసకున్‌= గంగవైపు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: మిగిలిన రాజులు, అతడి భార్యలు, కోడళ్ళు (దుపదమహారాజుకు దహనకార్యం పూర్తిచేసి దుఃఖాతిశయంతో 
పరితప్తమైన హృదయాలతో గంగవైపు వెళ్ళుతున్నారు. 


కు ద్రోణు(డు దలరం దలపడి । బాణకళావేది చేదిపతి యుజ్విల త 

ద్ధాణహతిం గూలి సమర । క్షోణి పరిష్కారమగుచు శోభిల్లె( గడున్‌. 150 
ప్రతిపదార్థం: |ద్రోణు(డు= (ద్రోణాచార్యులవంటి ధనుర్విద్యాశూరులే; తలరన్‌= వణికిపోయేట్టు: తలపడి= ఎదుర్కొని; 
బాణకళావేది= బాణవిద్యావేత్త; చేదిపతి= చేదిభూపాలుడు; ఉజ్ఞ్యల= ్రకాశించేటటువంటి పదునైన; తద్‌= ఆ (ద్రోణుడి; 


బాణహతిన్‌= బాణపుదెబ్బలచేత; కూలి= నేలమీద పడి; సమరక్షోణి= యుద్ధభూమికి; పరిష్కారము+అగుచున్‌= భూషణంలాగా; 
కడున్‌= మిక్కిలిగా; శోభిల్లెన్‌= (ప్రకాశిస్తున్నాడు. 


తాత్సర్యం: (ద్రోణుడివంటి బాణవిద్యాగురువే కంపించేటట్లు ఎదుర్కొని బాణవిద్యారహస్యవేత్త అయిన చేది 
భూపాలుడు పదునైన ఆ (ద్రోణుడి అ(స్తఘాతాలకు చిక్కి నేలమీద పడి యుద్దభూమికి ఒక గొప్పభూషణంవలె 
మిక్కిలి ప్రకాశిస్తున్నాడు. 


విశేషం: అలం: రూపకం. 


తే.  తలయు. గాళులు దమయూరుతలములందు । బెట్టికొని వీని భార్యలు బెట్టిదంపు 
టడలు తాంకునం గడు బెగడార( గూరు । నుల్లములతోడ( బలవించుచున్నవారు. 151 


ప్రతిపదార్థం: ఏని భార్యలు= ఈ చేదిరాజు భార్యలు; తలయున్‌= ఇతడి తలా; కాళులు= కాళ్ళూ; తమ ఊరుతలములందున్‌= 
తమ తొడలమీద; పెట్టికొని= పెట్టుకొని; బెట్టిదము+అడలు= తీవ్రమైన శోకముయొక్క; తాంకునన్‌= దెబ్బతో; కడున్‌= 
మిక్కిలిగా; బెగడు+ఆరన్‌= బెంగతో కూడి; కూరున్‌= దుఃఖంలో మునిగిపోయిన; ఉల్లములతోడన్‌= హృదయాలతో; 
పలవించుచున్నవారు= ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. 


తాత్సర్యం: ఈ రాజు భార్యలు ఇతడి తలను కాళ్ళను తమ తొడలమీద ఉంచుకొని తీవ్రమైన శోకపు దెబ్బతో 
మిక్కిలిగా నిండిన బెంగతో దుఃఖంలో మునిగిపోయిన హృదయాలతో ఏదేదో పలవరిస్తున్నారు. 


కు మానవనాథు లనేకులు । వీని భుజావిక్రమంబు వేండి. బడిరి నీ 
మేనమటంది శిశుపాలుని | సూనుం డీ ధృష్టకేతు. జూచితె? కృష్ణా! 152 


ప్రతిపదార్థం: కృష్ణా!; మానవనాథులు= రాజులు; అనేకులు= చాలమంది; వీని= ఈ చేదిరాజాయొక్క; భుజావి[క్రమంబు 
వే(డిన్‌= భుజపరాక్రమమనే మంటలో; పడిరి= పడ్డారు; (ఇతడు); నీ మేనమజంది= నీ మేనత్తకొడుకు; శిశుపాలుని 
సూనుండు= శిశుపాలుడి కుమారుడు; ఈ+ధృష్టకేతున్‌= ఈ ధృష్టకేతుడిని; చూచితె?= చూశావా? 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: కృష్ణా! ఎంతోమంది రాజులు ఈ చేదిరాజు భుజపరా(క్రమమనే వేడితాకుకు చచ్చారు. ఇతడే ధృష్టకేతువు. 
నీ మేనత్త కుమారుడు శిశుపాలుడి కుమారుడు. గుర్తుపట్టావా? 


ఉత్సాహవృత్తము: 
అతని నందనుండు సుకేతు( డల్లవాండె ద్రోణ పా 
తితుండు వీని. జూడగా మదిన్‌ సుయోధనుండు€ ద 
తృుతుండు దోంచుచున్నవారు శోకవహ్నితాప మూ 
ర్లితము గాంగ బంధుజనుల చిత్తమెంత గుందునో? 153 


ప్రతిపదార్థం: అతని= ఆ ధృష్టకేతుని; నందనుండు= కుమారుడు; సుకేతుండు; అల్ల+వాండె= అదిగోవాడే!; (ద్రోణ= 
(ద్రోణాచార్యులచేత; పాతితుండు= పడగొట్టబడ్డవారు; వీనిన్‌+చూడగా= వీడిని చూస్తుంటే; మదిన్‌= నా మనసులో; 
సుయోధనుండు= దుర్యోధనుడు; తత్సుతుండు= అతడి కొడుకు; తోయచున్నవారు= గుర్తుకు వస్తున్నారు; శోకవహ్నితాపము= 
శోకమనే మంటవేడిమి; ఊర్జితము+కాంగన్‌= ఎక్కువకాగా(వీరినిచూసి); బంధుజనుల చిత్తము= బంధువుల హృదయాలు; 
ఎంత+కుందునో?= ఎంత దుఃఖిస్తాయో? 


తాత్సర్యం: ఆ ధృష్టకేతుడి కుమారుడు సుకేతుడు అడుగో వాడే. ద్రోణాచార్యుడు వాడిని పడగొట్టాడు. వీడిని 
చూస్తుంటే నాకు దుర్యోధనుడు, అతడి కొడుకు గుర్తుకు వస్తున్నారు. ఇట్టా తం(డ్రీకొడుకులను ఒకసారి చూచిన 
బంధువుల హృదయాలలో శోకమనే అన్ని మరింతమంటలు రేపకుండా ఉంటుందా! వారు ఎంతగా కుందిపోతారో! 
(నా హృదయమూ అట్లాగే చింతా దుఃఖశోక పరితప్తమై పోయిందని అర్థం.) 


విశేషం: అలం: రూపకానుప్రాణితమైన స్మృతి. వృత్తలక్షణం - చూడండి. స్త్రీ 1. 48 


తే. అల్ల వారె యవంతీశు లధిక బాహు । బలులు విందానువిందులు బహుళభూష 
ణోజ్జ్వలులు పడియున్నవా రుగ్ర వాయు । పతిత కుసుమిత నవసాల భంగి దోంప.” 154 


ప్రతిపదార్థం: అల్ల= అరుగో; వారె= వారే; అవంతీశులు= అవంతీ రాజ్యపాలకులు; అధిక బాహుబలులు= మిక్కిలి 
బాహుబలం కలవారు; వింద+అనువిందులు= విందుడు, అనువిందుడు; బహుళ= అధికమైన; భూషణ= నగలచేత; ఉజ్జలులు= 
మిక్కిలిగా (ప్రకాళశించేవారు; ఉ(గ్రవాయుపతిత= భయంకరమైన పెనుగాలికి పడిన; కుసుమిత= దండిగా పూలుపూసిన; నవ 
సాలభంగి= కొత్త సాలవృక్షాలలీల; తోంపన్‌= స్ఫురిస్తుండగా; పడి+ఉన్నవారు= పడి ఉన్నారు. 


తాత్సర్యం: అరుగో - వారే అవంతీ రాజ్యపాలకులు. మిక్కిలి బాహుబలవంతులు. వీరిని విందుడు, అనువిందుడు 
అంటారు. దండిగా నగలు ధరించి కాంతులీనుతూ వెలిగేవారు. భయంకరమైన పెనుగాలి తాకిడికి నేలకూలినటువంటి 
పూలు విరగబూసిన మద్దిచెట్టు గుర్తుకు వస్తున్నాయి - వీళ్ళను చూస్తుంటే. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


వ. అని చూపి యిట్లనియె. 155 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 681 


తాత్సర్యం: అని ఆ విందానువిందులను చూపించి ఇట్లా అన్నది: 


సీ. 'శాంతనవుండు నాచార్యుండు( గర్జుండు | భూరిశ్రవు(డు గురుపుత్రకుండుం 
గృపుండు సైంధవుండును గృతవర్మయును గురు । రాజు నమానుషరధికవరులు( 
గలయంగ నెన్నెడు కొలందులవారి? వా । రలిగిన జెడుదు రయ్యమరులైన 
నట్టి వీరుల బారికగపడియుండియు । నేమియు. గారైతి రీవుం బాండు 


తే. తనయు లందటు నీ కూర్మితమ్ము(డును | మహాద్దుత మ్మిది దలంప భీష్మాదులైన 
వారి నటె పోర నిర్ణింపవచ్చు నెట్టి; పనియు భరమె? దైవమునకు( బద్మనాభ! 156 


ప్రతిపదార్థం: పద్మనాభ!= పద్మాన్ని నాభిలో ధరించిన ఓ కృష్ణా! శాంతనవుండున్‌= భీష్ముడు; ఆచార్యుండున్‌= ద్రోణుడూ; 
కర్టుండున్‌= కర్షుడూ; భూరి(శవుండున్‌= భూరి శ్రవసుడూ; గురుపుత్రకుండున్‌= అశ్యత్తామా; కృపుండున్‌= కృపుడూ; సైంధవు 
డును; కృతవర్మయును; కురురాజున్‌= దుర్యోధనుడూ; అమానుష రథికవరులున్‌= ఇంకా తక్కిన అతిరథమహారథులు 
(అమానుష= అసాధారుణులైన); కలయంగన్‌= చూడగా; ఎన్నాడు+కొలందులవారె?= లెక్కింపదగిన శక్తులు కలవారా?; వారు; 
అలిగినన్‌= కోపగించుకొన్న; ఆ+అమరులైనన్‌= ఆ దేవతలయినా; చెడుదురు= నశిస్తారు; అట్టివీరుల= అట్లాంటి మహావీరుల; 
బారికిన్‌= హింసకు; అగపడి+ఉండియున్‌= వశమైకూడా; ఈవున్‌= నీవు; పాండుతనయులందణున్‌= పాండుకుమారులు 
ఐదుగురూ; నీ కూర్మి తమ్ముండును= సాత్యకీ; ఏమియున్‌+కారు+ఐతిరి= ఏమి కాకుండా బయటపడ్డారు; ఇది; తలయన్‌= 
ఆలోచించగా; మహాద్భుతమ్ము= మహాద్భుతమే; భీష్మాదులైనవారిన్‌= భీష్మాదిమహావీరులను; పోరన్‌= యుద్దంలో; 
నిర్దింపవచ్చునటె!= జయించడమా!; దైవమునకున్‌= దేవుడికి; ఎట్టి పనియున్‌= ఎట్టాంటి పని అయినా; భరమె?= గొప్పదా? 


తాత్సర్యం: కృష్ణా! భీష్ముడు, ద్రోణుడు, కర్గుడు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, కృపుడు, సైంధవుడు, కృతవర్మ, 
దుర్యోధనుడు - అసాధారణమైన పరాక్రమమున్న అతిరథ మహారథులు. వీరిలో ఎవ్వరిశక్తినైనా ఇంతే అని చెప్పగలమా? 
వారు కోపగించుకొంటే దేవతలైనా నశిస్తారు. అట్టాంటి మహావీరుల తాకిడికి ఎదురై కూడా నీవు, పాండవులు, నీ 
తమ్ముడు సాత్యకి ఏ అపాయమూ లేకుండా బయటపడ్డారు. ఆలోచిస్తే ఇంతకంటే మహాద్భుతం ఏముంటుంది? 
భీష్మాది మహాయోధులను యుద్ధంలో జయించటమా! నమ్మటానికి వీలులేని విషయమే. అయినా భగవంతుడి చేత 
కాని పని ఏముంది! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 
వ. దైవంబు దుర్యోధనాదులగు నూర్వురకు నొక్కెత్తున నిట్లగునే” యని వెండియు. 157 
ప్రతిపదార్థం: దైవంబు= దైవం; దుర్యోధన+ఆదులకు= దుర్యోధనుడు మొదలైన; నూర్వురకున్‌= నూరుమందికీ; ఒక్క+ఎత్తునన్‌= 


ఒక్కరీతిగా; ఇట్టు+అగునే= ఇట్లా అవుతుందా? అని; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: దైవం దుర్యోధనాదులైన నూరుమంది పట్లా ఇట్లా ఒకేరీతిగా అన్యాయం చేస్తుందా?” అని ఇంకా ఇట్టా 
అంటున్నది. 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


తరువోజ; 
కురురాజు మొదలైన కొడుకుల నెల్ల గోల్పోవు టిప్పుడు గోవింద! కలిగె; 
నరిగితి సంధి సేయంగరాకయున్న నటయవ్లు నీ చెప్పుటైనది కాదె? 
పరమహితంబుగ బలికిరి గంగపట్టియు విదురుండు పాటించి పెక్కు 
వెరవుల నొత్తిన విననైతి నా వివేకుల చూ పేల వృథ నోవనేర్చు?' 158 


ప్రతిపదార్థం: గోవింద!= కృష్ణా! కురురాజు మొదలైన= దుర్యోధనుడు మొదలైన; కొడుకులన్‌+ఎల్లన్‌= కుమారులందర్నీ; 
కోల్పోవుట= పోగొట్టుకోవటం; ఇప్పుడు= ఈ వేళ; కలిగెన్‌= సంభవించింది; సంధి+చేయంగన్‌= సంధి చేయటానికి; అరిగితి(వి)= 
వెళ్ళావు; రాకయున్నన్‌= సంధిచేయలేకపోయిన స్థితి వచ్చినపుడు; అట= ఆ సభలో; అప్టు= ఆ సమయంలో; నీ+చెప్పుట= 
నీయొక్క చెప్పుట (నీవేం చెప్పావో అది); ఐనది+కాదె!= నిజం అయిందికదా!; గంగపట్టియున్‌= భీష్ముడూ; విదురుండున్‌= 
విదురుడూ; పరమ+హితంబుగన్‌= గొప్ప మేలునుకోరి; సలిపిరి= బోధించారు; పాటించి= పూనికతో; పెక్కు+వెరవులన్‌= 
అనేక ధర్మాలను, రాజనీతులను, ఉపాయాలను; ఒత్తినన్‌= నొక్కి చెప్పినా; వినన్‌+ఐతిన్‌= వినకుండా పోయాను; ఆ+వివేకుల= 
ఆ వివేకవంతులు; చూపు+ఏల+వృథ+పోవ+నేర్చున్‌?= దృష్టి ఎందుకు తప్పవుతుంది? 


తాత్సర్యం: కృష్ణా! దుర్యోధనుడు మొదలైన కుమారులందరినీ ఈనాడు కోల్పోయాను. నీవు ఆనాడు సంధి 
చేయటానికి హస్తినకు వచ్చావు. సంధి కుదరదని తెలిసినపుడు నీవు ఏ మాటలు చెప్పావో అవన్నీ నిజమయ్యాయి 
గదా! భీష్ముడు, విదురుడు అనేక విధాలుగా కురువంశ క్షేమాన్ని కోరి ఎంతగానో బోధించారు. పూనికతో ఎన్నో 
ధర్మసూక్ష్మాలు, రాజనీతులు, ఉపాయాలు నొక్కి నొక్కి చెప్పారు. అయినా నేను పుత్రవ్యామోహంతో వినకపోయాను. 
ఆ పుణ్యాత్ముల వివేకంతో కూడిన దూరదృష్టి తప్పవుతుందా?” 


విశేషం: వృత్తలక్షణానికి చూడండి. స్రీ. 1.43. 


వ. అని పలికి పశ్చాత్తాప దుఃఖంబు పెల్లున నొల్లంబోయి తెలిసి చిత్తస్టాయియైన పుత్రశోకం బడరి యలంతి 
గాని యలంత. బెట్ట నూరకుండి యక్కౌరవరాజపత్ని పద్మనాభుదెసం గనుంగొని కోపోద్దీపితయై. 159 
ప్రతిపదార్థం: అని పలికి= అని ఈ విధంగా పలికి; పశ్చాత్తాప దుఃఖంబు పెల్లునన్‌= పశ్చాత్తాపం వలన పుట్టిన అత్యధిక 
దుఃఖంతో; ఒల్లంబోయి= తెలివి పోగొట్టుకొని; తెలిసి= తెలివిరాగా; చిత్తస్థాయి అయిన= చిత్తంలో నాటుకుపోయిన; 
పుత్రశోకంబు+అడరి= పుత్రులమరణం వలన పుట్టిన దుఃఖం అధికమై; అలంతికాని= స్వల్పంగాని (అత్యధికమైన); అలం 
తన్‌+పెట్టన్‌= బాధ కల్గించగా; ఊరకుండి= కొంచెంసేపు ఊరకొని; ఆ+కౌరవరాజపత్ని= ఆ ధృతరాష్ట్రరాజు భార్య; 
పద్మనాభుదెసన్‌+కనుంగొని = కృష్ణుడివైపు చూచి; కోపోద్దీపితయై= కోపంతో మిక్కిలి మండిపోతూ (ఇలాఅంది). 


తాత్సర్యం: అని చెప్పి పశ్చాత్తాపం వలన పుట్టిన దుఃఖాతిశయంతో మూర్చపోయి తేరుకొని మనసులో పేరుకొనిపోయిన 
శోకం అత్యధికమైన బాధను కల్గించగా కొంతసేపు ఊరకుండి ఆ గాంధారి కృష్ణుడిని చూస్తూ కోపంతో మండిపోతూ. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “ధృతరాష్ట్ర పాండుభూపతుల కుమారులు | తమలోన నీసున సమరమునకు( 
దొడంగిన నీ వద్దపడవైతి తగుచాలు । మానిసుల్‌ గలిగియు మాననీయ 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 683 


వాక్యుండవయ్యును శక్యసమస్త కా । ర్యుండన. బేర్కొనియును నుపేక్ష 
చేసితి కురురాజు( జెఖుపన తిరిగితి | నిఖిలరాజుల. దదనీకములను 


©. నామ మడచి తెల్లభూములు( బాడయ్యె | నంతవట్టు ఫలము ననుభవింపు 

మేపడంగ నిన్ను శాపానలజ్వాల । దగ్గమూర్తి( జేయుదాన వినుము. 160 
ప్రతిపదార్థం: ధృతరాష్ట= ధృతరాష్టుడియొక్క; పాండుభూపతులు= పాండురాజు యొక్క; కుమారులు= కొడుకులు; 
తమలోనన్‌= తమలోతాము; ఈసునన్‌= అసూయతో; సమరమునకున్‌+తొడ(గినన్‌= యుద్దానికి సిద్దపడితే; నీవు+ 
అడ్డపడవు+ఐతి(వి)= నివు అడ్డుపడకుండా పోయావు; తగు= న్యాయం తెలిసినవారు; చాలు= సమర్ధులైనవారు అయిన; 
మానునుల్‌= పెద్దమనుషులు; కలిగియున్‌= ఉండికూడా; మాననీయ= గొప్పదైన; వాక్యుండవు+అయ్యును= మాట 
కలిగినవాడయికూడా; శక్యసమస్తకార్యుండు+అనన్‌= అన్ని పనులు చేతనయినవాడు అని; పేరు+కొనియును= పేరు పొందికూడా; 
ఉపేక్ష చేసితి(వ)= ఉపేక్ష చేశావు; కురురాజున్‌= దుర్యోధనుడిని; చెణుపన్‌+అ= చెడపడానికే; తిరిగితి(ఏి)= రాయబారాలు 
చేశావు; నిఖిలరాజులన్‌= రాజులందరినీ; తద్‌+అనీకములను= వారి సైన్యాలను; నామము+అడంచితి(వి)= కశేరు కూడా 
లేకుండా చేశావు; ఎల్లభూములున్‌+పాడయ్యెన్‌= అన్ని ప్రాంతాలూ నాశనమయ్యాయి; అంత+పట్టు ఫలము= దానికి తగ్గఫలాన్ని; 
అనుభవింపుము; ఏపు+అడంగన్‌= నీ వైభవం సర్వనాశనం అయ్యేలా; నిన్నున్‌= నిన్ను; శాప+అనలజ్యాలన్‌= శాపమనే 
నిప్తుమంటలో; దగ్ధమూర్తిన్‌= కాలినవానిగా; చేయుదానన్‌= చేస్తాను; వినుము= వినుము. 


తాత్సర్యం: 'పాండవ కౌరవులు తమలో తాము అసూయతో యుద్దానికి సిద్దపడితే నీవు వారికి అడ్డుపడకుండా 
పోయావు. న్యాయం తెలిసినవారు, సమర్ధులు అయిన భీష్మాదులు ఉండి కూడా, నీవు సకల ధర్మవేత్త మధురభాషి 
అయి ఉండికూడా, అన్ని పనులు చేతనయినవాడివని పేరుపొందికూడా, నిర్లక్ష్యం చేశావు. దుర్యోధనుడిని నాశనం 
చేయటానికి నీవు రాయబారాలు చేశావు. రాజులను, వారి సైన్యాలను పేరు లేకుండా చేశావు. అందరూ చచ్చారు. 
అన్ని ప్రాంతాలూ బీడుభూము లయ్యాయి. చేసినదానికి తగిన ఫలాన్ని అనుభవించుము. నీ వైభవం సర్వనాశన 
మయ్యేట్లుగా నా శాపాగ్నిలో నిన్ను కాల్చి పారవేస్తాను వినుము. 


గాంధారి శ్రీకృష్ణునకు శాపం బిచ్చుట (సం. 11-25-36) 


(ఈక 


పూని పాతివ్రత్యపుణ్యఫలంబున । సంపాదితంబైన సారతపము 

బలిమి సాధనముగా బలికెద నుత్తమ । జ్ఞాతుల( దమలోని సంగరమున( 
బొలియంజేసితి గాన పొలియుదు రన్యోన్య । ఘాతుకులై భవద్‌ జ్ఞాతిజనులు 
నీవును దప్పక నేం డాదిగా ముప్ప । దాటిగు నే(డైన యద్దినమున 


తే. నరయ దిక్కెన్వరును లేని యగ్గలంపు । గుత్సితంపు( దెటింగున( గూలువాండ 
విట్లు మీ వధూజనములు నేడ్డువారు । పతుల సుతులను బంధుల( బనవి పనవి.' 161 
ప్రతిపదార్థం: పూని= ప్రయత్నించి; పాతివ్రత్య= పతివ్రతగా జీవించటంలో అబ్బిన; పుణ్యఫలంబునన్‌= పుణ్యానికి ఫలితంగా; 


సంపాదితంబు+అయిన= సంపాదింపబడిన; సారతపము= గొప్పు తపస్సును; బలిమి= బలమైన; సాధనముగాన్‌= సాధనంగా 
(గ్రహించి); పలికెదన్‌= చెబుతున్నాను; ఉత్తమజ్ఞాతులన్‌= మంచి దాయాదులను; తమలోని= తమలో తాము చేసుకొన్న; 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంగరమునన్‌= యుద్దంలో; పొలియన్‌+చేసితి(ఏ)+కానన్‌= చచ్చేలా చేశావు కాబట్టి; భవత్‌= నీయొక్క; జ్ఞాతి జనులున్‌= 
దాయాదులు కూడా; అన్యోన్య= ఒకరినొకరు; ఘాతుకులు+ఐ= కొట్టుకొని; పొలియుదురు= చస్తారు; నీవును= నీవు కూడా; 
తప్పక= తప్పకుండా; నేండాదిగాన్‌+ముప్పది+ఆజఅగు+ఏండైన+ఆ+దినమునన్‌= సరిగా ఈ నాటికి 36 సంవత్సరాలు పూర్తి 
అయిన రోజున; అరయన్‌= చూడటానికి; దిక్కు+ఎవ్వరునులేని= దిక్కెవ్వరూ లేనటువంటి; అగ్గలంపున్‌+కుత్సితంపున్‌+ 
తెజంగునన్‌= మిక్కిలి (క్రూరమైన విధంగా; కూలువాండవు= చస్తావు(చావబోతావు); ఇట్టు= ఈవాళ వీళ్ళందరూ ఎట్టా 
ఏడుస్తున్నారో అట్టు; మీ వధూజనంబులు= మీ యాదవ కాంతలు కూడా; పతులన్‌= భర్తలను; సుతులను= కొడుకులను; 
బంధులను= బంధుజనులను; పనవి పనవి= పేరు పేరునా తలచుకొని; ఏడ్చువారు= ఏడుస్తారు. 


తాత్పర్యం: ఎంతో దీక్షతో పతివ్రతగా ఇంత సుదీర్థజీవితాన్ని గడపిన పుణ్యానికి ఫలంగా అబ్బిన తపశ్ళక్తితో 
చెప్పుతున్నాను. మంచి దాయాదులను తమలోతాము పోరాడుకొని ఒకరినొకరు చంపుకొని నశించేటట్లు చేశావు. నీ 
దాయాదులు కూడా ఇట్లాగే ఒకరి నొకరు కొట్టుకొని చస్తారు చూడుము! నీవు కూడా సరిగ్గా ఈనాటికి 36 
సంవత్సరాలు పూర్తి అయిన రోజున చూడటానికి దిక్కు ఎవరూ లేని రీతిలో అతిక్రూరంగా చావబోతావు. నామాట 
తప్పదు. ఈవాళ వీళ్ళందరూ ఎట్లా ఏడుస్తున్నారో అట్లాగే మీ యాదవకాంతలు కూడా భర్తలను, కొడుకులను, 
బంధువులను పేరుపేరునా తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు పొమ్ము. 


క. అని ఘోరంబుగ బలికిన । విని విపులమనస్ము(డైన విష్ణుండు చిటున 
వ్వున నానన మొప్ప(గ న । వ్వనితకు ని ట్లనియె గౌరవస్తుత్యముగన్‌. 162 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; ఘోరంబుగన్‌= కఠినంగా, పలికినన్‌= పలకగా; విని; విపుల= విశాల; మనస్స్కు(డైన= 
హృదయంగలవాడైన; విష్ణుడు= శ్రీకృష్ణుడు; చిణునవ్వునన్‌= చిరునవ్వుతో; ఆననము= ముఖం; ఒప్పంగన్‌= (ప్రకాశింపగా; 
ఆ+వనితకున్‌= ఆ గాంధారితో; గౌరవస్తుత్యముగన్‌= మర్యాదాకరంగానూ, స్తుతింపదగిన రీతిలోనూ; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు: 


తాత్సర్యం: ఇట్టా అతి ఘోరంగా ఆమె శాప మివ్వగా విని, విశాల హృదయుడైన శ్రీహరి చిరునవ్వుతో ముఖం 
విరాజిల్లగా ఆ గాంధారీదేవితో మర్యాదను పాటిస్తూ శత్రువులు కూడా స్తుతించే విధంగా ఇట్టా అన్నాడు: 


తే. 'మున్నక్రాదె యాదవులకు మునివరేణ్య । కలిత దారుణ శాపంబు గలదు నీకు 
నేల చర్వితచర్వణమిట్లు సేయ? దీన నీవేమి త్రవ్వితి? దానిం జెపుమ! 163 


ప్రతిపదార్థం: యాదవులకున్‌= యాదవ సమూహానికి; మునివరేణ్య= మునులలో శ్రేష్టులైనవారిచేత; కలిత= చేయబడిన; 
దారుణ= భయంకరమైన; శాపంబు= శాపం; మున్న= ముందే; కలదుకాదె!= ఉన్నది కదా!; నీకున్‌= నీకు; ఇట్టు; చర్వితచర్వణము= 
నమిలినదాన్నే మళ్ళీ నమిలేవిధంగా చెప్పినదాన్నే మళ్ళీ చెప్పటం; చేయన్‌+ఏల?= చేయడం ఎందుకు?; దీనన్‌= ఇందువలన; 
నీవు+ఏమి త్రవ్వితి(ఏ)?= నీవు కొత్తగా ఏమి చెప్పావు? (త్రవ్వటం - అంటే ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవటమని 
అర్థం); దానిన్‌= దాన్ని; చెపుమ!= చెప్పు చూద్దాము. 


తాత్సర్యం: 'గాంధారీదేవీ! యాదవులకు మునివరులు ఇచ్చిన ఘోరశాపం ముందే ఉన్నది కదా! మళ్ళీ నీవు దానిని 
పునరుక్తం చేశావు. దీనివలన నీవు కొత్తగా ఏమి చెప్పావు? దాన్ని చెప్పుము. 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము 


685 
క. యదువంశజాతులకు( ద । ప్పదు నాశము వారి సురలు బరిమార్ప్చ(గ లే 
రది కారణంబు గాంగ6 దె । గుదు రొండొరుచేత రణము ఘోరత్వమునన్‌.” 164 


ప్రతిపదార్థం: యదువంశ జాతులకున్‌= యదువంశంలో పుట్టినవారికి; నాశము= నాశనం; తప్పదు; వారిన్‌= వారిని; 
సురలున్‌= దేవతలుకూడా; పరిమార్పగన్‌+లేరు= చంపజాలరు; అది కారణంబు+కాంగన్‌= ఆ కారణంచేత; రణము 
ఘోరత్వమునన్‌= ఘోరయుద్దంలో; ఒండు+ఒరుచేతన్‌= ఒకరిచేతిలో ఒకరు; తెగుదురు= చస్తారు. 


తాత్సర్యం: యాదవులకు నాశనం తప్పుదు. వారిని దేవతలు కూడా చంపలేరు. అందుచేత ఘోరయుద్దంలో 
ఒకరినొకరు చంపుకొని చస్తారు' - అని కృష్ణుడు ఆ శాపరహస్యాన్ని వివరించాడు. 


తే. అనిన పలుకులు విని పాండుతనయు లెదలు । వెజపు పెంపున గంపింప విహ్వలించి 

యాత్మజీవితములదెస నాస లపుడు । వదల విడిచిరి కౌరవవంశవర్య! 165 
ప్రతిపదార్థం: కౌరవవంశవర్య!= ఓ జనమేజయ మహారాజా! (ఈ విధంగా); అనిన పలుకులు= శ్రీకృష్ణ డన్న మాటలు; 
విని= విన్నవారై; పాండు తనయులు= పాండు కుమారులు; ఎదలు= హృదయాలు; వెజపు+పెంపునన్‌= అధికమైన భయంతో; 
కంపింపన్‌= వణకగా; విహ్యలించి= మిక్కిలిగా భయపడిపోయి; ఆత్మజీవితముల దెసన్‌= తమ జీవితాలపట్ట; ఆసలు= ఆశలు; 
వదల విడిచిరి= వదలిపెట్టారు. 


తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! ఇట్లా కృష్ణుడు అనగానే పాండుకుమారుల గుండెలు అధికమైన 
భయాందోళనలతో వణకిపోయారు. వారు తమ తమ బీవితాలపట్ల ఆశ సంపూర్ణంగా వదులుకొన్నారు. 


విశేషం: పాండువులకు శ్రీకృష్ణుడే ప్రాణం. ప్రాణశక్తి కూడా. ఎప్పుడు ఆయనకే శాపం తప్పనిదవుతున్నదని తెలిసిందో 

పాండవులు ప్రాణాలపై ఆశలు వదులుకొనటం సహజం కదా! 

వ. ఇట్లు పలికిన యచ్యుతుం డద్దేవి నుద్దేశించి ‘లేవమ్మా! మృతులైన సకల బంధుమిత్రులకు నగ్నికార్యంబులు 
సేయింపవలయు'నని వెండియు. 166 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పలికిన= అనిన; అచ్యుతుండు= కృష్ణుడు; ఆ+దేవిన్‌= ఆ గాంధారిని; ఉద్దేశించి= చూసి; 

లేవమ్మా!= అమ్మా! ఇంతవరకు శోకించింది చాలు లే”; మృతులు+ఐన= చనిపోయిన; సకలబంధు మి(త్రులకున్‌= బంధువులకు, 


స్నేహితులకు అందరికీ; అగ్నికార్యంబులు= దహనకార్యం; చేయింపవలయున్‌+అని= చేయించాలి అని; వెండియున్‌= ఇంకా 
(ఇట్టా అన్నాడు). 


తాత్పర్యం: ఈ విధంగా పలికిన శ్రీకృష్ణుడు గాంధారిని చూసి “అమ్మా! చాలు. ఇంక పైకి లెమ్ము. చనిపోయిన 
బంధుమి(త్రులందరికీ అగ్నికార్యాలు చేయించాలి కదా! అంటూ ఇంకా ఇట్టా అన్నాడు: 


సీ, “వినుము గాంధారి! నీ తనయుండు చేయు దు । ర్వయము లెటుంగవె? నాకు నీకు 
శాంతనవునకు నాచార్యునకు బాహ్లి | కునకు€ దండ్రికి మాన్సం గొలంది గాని 
దుర్మానమున నట్లు దొడరి యి ట్లయ్యె మీ | యపరాధమున వచ్చినట్టి కీడు 
నకు నింత నొవ్వంగ నను బల్కం దగునె? యు । మృలికంబు ధృతి. బట్టి మాన్సు మింక( 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. జేటునకు( జావునకు వగంజెందు జనుల । కినుమడింపదె మానసమున నలంత? 

రాచ కూంతుండ్రు సుతుల సంగ్రామ నిరత । హృదయులగు వారి( గాంచ( గోరుదుర కాదె!” 167 
ప్రతిపదార్థం: గాంధారి!= గాంధారీదేవీ!; వినుము; నీ తనయుండు= నీ కుమారుడు; చేయు= చేసే; దుర్మయములు= 
చెడ్డపనులు; ఎణుంగవె?= నీకు తెలియవా?; నాకున్‌= నాకూ; నీకున్‌= నీకూ; శాంతనవునకున్‌= భీష్ముడికీ; ఆచార్యునకున్‌= 
ద్రోణుడికీ; బాహ్హికునకున్‌= బాహ్హికుడికీ; తండ్రికిన్‌= ధృతరాష్టుడికీ; మాన్నన్‌= మాన్సడానికి; కొలందికాని= వీలుకాని; 
దుర్మానమునన్‌= దురభిమానంతో; అట్టు= ఆ విధంగా; తొడరి= పనులుచేసి; ఇట్టు+అయ్యెన్‌= ఈనాడు ఇట్టా అయ్యాడు 
దుర్యోధనుడు; మీ+అపరాధమునన్‌= మీ తప్పువలన; వచ్చిన+అట్టి కీడునకున్‌= వచ్చినటువంటి చేటుకు; ఇంత నొవ్వంగన్‌= 
ఇంత నొచ్చేటట్టుగా; ననున్‌+పల్కన్‌+తగునె?= నన్ను గురించి మాట్లాడటం న్యాయమా?; ఇంకన్‌= ఇక; ఉమ్మలికంబున్‌= 
శోకాన్ని; ధృతిన్‌+పట్టి= ధైర్యాన్ని అవలంబించి; మాన్సుము= పోగొట్టుకొమ్ము; చేటునకున్‌= నాశనానికి; చావునకున్‌= మరణానికి; 
వగన్‌+చెందు= శోకించేటటువంటి; జనులకున్‌= మానవులకు; మానసమునన్‌= మనస్సుల్లో; అలంత= బాధ; ఇనుమడింపదె?= 
రెట్టింపు కాదా?; రాచ కూ(తుం(డ్రు= రాజుల ఇళ్ళలోని అమ్మాయిలు; సుతులన్‌= కొడుకులను; సం(గామ నిరతహృదయులగు 
వారిన్‌= యుద్దంలో అంకితమైన అంతరంగం కలవారిని; కాంచన్‌+కోరుదురు+అ కాదె= కనాలని కోరుకుంటారు కదా! 


తాత్సర్యం: 'గాంధారీదేవీ! వినుము. నీ కుమారుడు చేసిన దుర్మార్గమైన పనులు నీకు తెలియనివా? దుర్యోధనుడి 
దురభిమానాన్ని నేను కాని, నీవు కాని, భీష్మద్రోణ బాహ్లికులు కాని, చివరకి ధృతరాష్ట్ర మహారాజు కాని 
మాన్సలేకపోయాము. ఆ దురభిమానంతో చేసిన పనుల పర్యవసానంగానే అతడికి ఈనాడు ఈ దశ వచ్చింది. మీ 
తప్తువలన వచ్చిన చేటుకు బాధ్యుడిని నేనని నన్ను నొప్పించేటట్లు ఇట్టా మాట్లాడటం న్యాయమా? ఇకనైనా ధైర్యం 
అవలంబించి నీ శోకాన్ని దూరం చేసికొము 1. కీడుకు, చావుకు ఏ మానవులు శోకిస్తారో వారి దుఃఖం రెండింతలవుతుంది 
తప్ప ఉపశమించదు. రాజుల కుమార్తెలు యుద్ధంలో అంకితమైన హృదయం కలవారిని కుమారులుగా పొందాలని 
కోరుకుంటారు కదా!” 


విశేషం: గాంధారి క్షత్రియ కులసంజాత కాబట్టి ఆమె అభిలాషకు అనుగుణంగా యుద్దంలో నిరంతర ఆసక్తి పొందే 
కుమారులే పుట్టారని తాత్సర్యం. 


కూతు శబ్దమునకు బహువచనరూపం కూంతులు. కూంతుండ్రు అని తిక్కన ప్రయోగించటం విశేషం. ఇక్కడ 
కూంతుల అని ఉన్నప్పటికీ ఛందోభంగం ఏర్పడదు. 


వ. అని చెవి సూండినట్లు పలికిన విని నిరుత్తరయై గాంధారి యూరకుండె నట్టియెడ ధృతరాష్తుండు 
ధర్మనందనుతో 'నీవు మన మొనలంగల జనులకొలంది యెజుంగుదు చచ్చినవారి లెక్క దలంతేని నా కెటి 
గింపు' మని పల్కిన విను మెటుకపడ్డవా రుత్తమ జనంబులు డెబ్బది యాటుకోట్లు నిరువది వేలును మ్రుక్కడి 
మూంక యిరువది నాలుగువేలు మున్నూట యిరువండ్రు€ దెగిరని చెప్పిన నమ్మనుజపతి 'వీరిందటు నేగతికిం 
బోదు?” రనుటయు. 168 

ప్రతిపదార్థం: అని= ఈ విధంగా కృష్ణుడు; చెవి సూండినట్టు= చెవి కాలినట్లు (అంటే భరించలేని విధంగా అని అర్థం); 


పలికినన్‌= అనగా; విని; నిరుత్తర+ఐ= సమాధానం ఏమీ చెప్పుక; గాంధారి; ఊరక+ఉండెన్‌= మౌనంగా ఉండిపోయింది; 
అట్టి+ఎడన్‌= అప్పుడు; ధృతరాష్టుండు; ధర్మనందనునితో; నీవు; మన= కౌరవపాండవుల; మొనలన్‌= సైన్యాలలో; కల=ఉన్న; 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము 687 


జనులకొలంది= జనుల పరిమితి (జనసంఖ్య); ఎణయుంగుదు(వు)= తెలిసినవాడివి; చచ్చినవారి లెక్క= చనిపోయినవారిలెక్క; 
తలంతు+ఏని= గుర్తు ఉంటే; నాకున్‌+ఎటింగింపుము= నాకు చెప్పు; అని పల్కినన్‌= అని అడుగగా; వినుము= ధర్మరాజు 
అంటున్నాడు 'ఏనుము”; ఎణుకపడ్డవారు= (ప్రసిద్దులు; ఉత్తమజనంబులు= ఉన్నతవర్గాల మనుష్యులు; డెబ్బదియాటుకోట్లు 
నిరువదివేలును= 76 కోట్ల 20 వేలమంది; (ముక్కడిమూ(క= ఇతరజనం; ఇరువదినాలుగువేలు మున్నూరు యిరువండ్రున్‌= 
24వేల 320 మంది; తెగిరని చెప్పినన్‌= చనిపోయారని చెప్పగా; ఆ+మనుజపతి= ఆ రాజు; వీరు+ఇందణున్‌= వీరు 
ఇంతమందీ; ఏగతికిన్‌= ఏయే గతులకు; పోదురు?+అనుటయున్‌= వెళ్తారు? అని అడుగగా. 


తాత్సర్యం: అని ఈ విధంగా శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు గాంధారి చెవిని కాల్బాయి. అయినా ఏమీ 
సమాధానం చెప్పకుండా ఊరకుండిపోయింది. అపుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో 'నీకు మన రెండు సైన్యాలలోని 
జనుల సంఖ్య తెలుసును. యుద్దంలో ఎంతమంది చనిపోయారో గుర్తుంటే చెప్పుము" అని అడిగాడు. అప్పుడు 
ధర్మరాజు 'మహారాజా! వినుము. (ప్రసిద్దులు ఉన్నత వర్గాలవారు 76కోట్ల 20 వేలమంది, ఇతరజనం 24వేల 320 
మంది చనిపోయా'రని చెప్పగా ఆ రాజు? అయితే ఏరు ఇంతమందీ ఏయే గతులకు వెళ్ళుతారో చెప్పుతావా?' అని 
అడిగాడు. 
తే. '“ఎవ్వ రాత్మదేహములు సమిద్ధమైన | యస్త్రవహ్నా వేలిచిరి వా రమరలోక 

మునకు. జని నిర్ణరాంగనాజన విలసితు( । డైన యమరేంద్రునకు( బూజ్యు లగుదు రధిప! 169 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఎవ్వరు= ఏ యోధులైతే; ఆత్మదేహములు= తమ దేహాలను; సమిద్దమైన= బాగా రగుల్చబడిన; 
అ(స్తవహ్నిన్‌= అ(స్రాలచేత పుట్టిన అగ్నిలో; వేలిచిరి= హోమం చేశారో; వారు; అమరలోకమునకున్‌+చని= స్వర్గానికి వెళ్ళి; 


నిర్ణర+అంగనాజన= అప్పురసలతోడి; విలసితు(డైన= (ప్రకాశించేటువంటి; అమరేంద్రునకున్‌= ఇంద్రుడికి; పూజ్యులు= 
పూబింపదగినవారు; అగుదురు= అవుతారు. 


తాత్సర్యం: 'రాజా! వినుము. ఏ యోధులు తమ దేహాలను బాగా మండుతున్న అస్త్రాల చేత పుట్టిన అగ్నిలో 
హోమం చేశారో వారు స్వర్గానికి వెళ్ళి అప్పరసలతో వైభవంగా విరాజిల్లే మహేంద్రుడికి అతిథులై పూజలందుతారు. 


క. తఅచుగ శస్తాస్తంబులు । నెజి(కులు దూటిన( జలించి నిజదైర్యంబుల్‌ 

మటిచి తెటిలి చచ్చిరి కొం । దటు గుహ్యకగతికి( బోవ దగుదురు వారల్‌. 170 
ప్రతిపదార్థం: తజచుగన్‌= మిక్కిలిగా; శస్తాస్తంబులు= శస్ర్రాలు, అస్త్రాలు; నెణు(కులు= ఆయువుపట్టుల్లో; దూజినన్‌= 
నాటుకోగా; చలించి= భయపడిపోయి; నిజధైర్యంబుల్‌= తమ ధైర్యాన్ని; మజణచి= విస్మరించి; తెజలి= బయటపడి; కొందణు= 
కొంతమంది యోధులు; చచ్చిరి= చచ్చారు; వారల్‌= వారు; గుహ్యకగతికిన్‌= యక్షలోకానికి; పోవన్‌+తగుదురు= పోవటానికి 
అర్హులవుతారు. 


తాత్సర్యం: అనేక శస్రాలు, అస్త్రాలు ఆయువుపట్టులలో నాటుకోగాభయపడిపోయి, తమ ధైర్యాన్ని కోల్పోయి 
వెన్నుచూపి యుద్దరంగంనుండి బయటపడి కొంతమంది యోధులు చచ్చారు. వారు యక్షలోకానికి పోవటానికి 
అర్హులవుతారు. 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గుహ్యకులు దేవయోనులు. కుబేరుడు వీరి అధిపతి. 


క, సమరమున నెత్తెజంగున | సమసిననుం గీడుతెరువు చన రుత్తమ లో 

కమునకు( బోదురు జనములు । ప్రముదితులై యంద్రు బుధులు పొరవముఖ్యూ!' 171 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశంలో పుట్టిన శ్రేష్టుడైన ధృతరాష్ర్రడైన మహారాజా! సమరమునన్‌= యుద్దంలో; 
ఏ+తెజింగునన్‌= ఏ విధంగా; సమసిననున్‌= చచ్చినా; జనములు= మనుష్యులు; కీడుతెరువు= నరకానికి; చనరు= పోరు; 


ప్రముదితులు+ఐ= మిక్కిలి సంతోషంతో; ఉత్తమ లోకమునకున్‌= స్వర్గానికే; పోదురు= వెళతారు (అని); బుధులు= 
పండితులున అండ్రు= అంటారు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! యుద్దంలో ఎట్టా చనిపోయినా ఆ వ్యక్తులు నరకానికి పోనే పోరు. తప్పకుండా 
సంతోషంతో స్వర్గానికే వెళ్తారు అని పండితు లంటారు. 


క. అనిన విని * నాథవంతులు । ననాథులును నైన వీరి కందఅకు. గృపా 

ధనలోల! చేయంగా వ । చ్చున కాదే యగ్నికార్యశోభనము( దగన్‌? 172 
ప్రతిపదార్థం: అనినన్‌= ఇలా అనగా; విని= ధృతరాష్ట్రుడు విని (ఇట్లా అన్నాడు); కృపాధనలోల!= దయ అనే సంపదలో 
(దయాసంపదలో) ఆసక్తి ఉన్న ఓ ధర్మరాజా!; నాథవంతులున్‌= దిక్కున్నవారు; అనాధథులును= దిక్కులేనివారు; ఐన= 


అయినటువంటి; వీరికందణకున్‌= వీరందరికీ; అగ్ని కార్య శోభనమున్‌= పవిత్రమైన అగ్నికర్మను; తగన్‌= విధియుక్తంగా; 
చేయంగాన్‌+వచ్చున కాదే!= చేయవచ్చు కదా! 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా అనగా విని ధృతరాషు డిట్లా అన్నాడు: 'దయామూర్తి అయిన ధర్మరాజా! ఈ 
చనిపోయిన వారిలో దిక్కున్నవారూ ఉన్నారు. ఏ దిక్కు లేనివారూ ఉన్నారు. అట్లాంటప్పుడు వీరి కందరికీ విధి 
ప్రకారంగా దహనకర్మ చేయటంలో తప్పేమీ లేదు కదా! 


విశేషం: ఇక్కడ 'దిక్కు' అనే మాటకు మిగిలినవారు అని అర్థం. సాధారణంగా బంధువులలో ఎవరో ఒకరు మిగిలి ఆ 
దహనకర్మ జరుపుతారు. ఈ మహాయుద్దంలో దాదాపు అందరూ తుడిచిపెట్టుకుపోయారు కాబట్టి ఈ ధర్మసంకటం 
వచ్చింది. సమాధానం ధర్మరాజే చెప్పుతున్నాడు. 


వ. అని పలుకుటయు ధర్మనందనుం డిట్లను 'నీ యఖిల జనంబులు నాహితాగ్నుల యట్ల యట్లుంగాక 
వీరలిందటి కుదకదహనక్రియాకరణయోగ్యులును లేరు మన మేది కొలందిగా నిప్పని సేయుదిమని పలికి 
తా రజ్ఞాత వాసంబు నిర్వహించి సముచిత ప్రకారంబున విరాటాదులచేతం బరిజ్ఞాతులైన సమయంబున 
సంగతుండై యది మొదలుగా. జెల్లెడు శాంతిక పాష్టికాది శ్రౌతస్మార్రక్రియాకలాపంబులు నడపుచుం 
దమయొద్దనున్న ధౌమ్యునాలోకించి విదురుని సంజయుని గనుంగొని “మీరు భరతకులులకుందక్క 
ననాథవంతులైన వారలకు విధ్యుక్తంబుగా నగ్నిసంస్కారంబు సేయుం'డని పనిచి యత్తెజింగునకుం 
దోడుపడుటకై సూతజనంబులను దత్కాలసమాగతులైన కరిపురజనంబులోనం దగువారి నిరూపించి మున్న 
తెప్పించిన చందనాగురుఖండ క్షైమవసన కస్తూరికాకుంకుమఘృతతైలప్రభృతులగు వలయువస్తువు లా 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 689 


ధౌమ్యముఖ్యుల కొప్పించిన వా రయ్యవసరంబునం గూడికొనిన బహుబ్రాహ్మణ సంఘంబులతోం జని 
దుర్యోధన దుశ్మాసనకర్ణశల్యాదులకు నభిమన్యుఘటోత్కచవిరాటధృష్టకేతుప్రముఖులకును దక్కును బే 
రెటుకపడు నానాదేశాధీశులకుం బ్రచురకాష్ట సంచయంబులను భగ్నరథావయవ ధ్వజ 
ధనుశ్శరకుంతాదులను సొదలు వేర్పించి పితృమేధ క్రియలు నడపి చిచ్చునం జొనిపి యనాథవంతులైన 
భూకాంతుల ననేక సహస్ర సంఖ్యులం బ్రోవులుగా( బెట్టించి సమగ్రదారుసముదయంబు లమర్హి యగ్ని 
యిచ్చి రప్పడు బుగ్యజుః పఠన రవంబులును సామగాన నాదంబులును రమణీరోదన ధ్వనులును 
రోదసీకుహరంబు నిండె ధూమంబున దిక్కులు పిక్కటిల్లెం జేతనభూతంబులకెల్ల విపులవిషాదం బావహిల్లె 
నవ్విధంబునం దగవు నడిపించి. 173 


ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని ధృతరాష్టుడనగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ఇట్టు+అనున్‌= ఇలా అంటాడు; 
ఈ అఖిలజనంబులున్‌= ఈ యుద్దంలో పాల్గొన్న సమస్త జనులూ; ఆహితాగ్నుల+అట్ల్ట= విధిపూర్వకంగా నిత్యమూ ఇంటిలో 
అగ్నిని స్థాపించుకొని యజ్ఞం చేసే వారివలె (అంటే వీరికి అగ్నికార్యం యుద్దప్రక్రియలోనే సిద్దిస్తోందని అర్థం); అట్టున్‌+కాక= 
అంతే కాకుండా; వీరలు+ఇందజకున్‌= వీరు ఇంతమందికీ; ఉదకదహన (క్రియాకరణ యోగ్యులు= జలతర్పణం, దహనం 
చేయటానికి అర్హత ఉన్నవారు; లేరు; మనము+ఏది= మనం పూనుకొని; కొలందిగా= సాధ్యమైనంతవరకు; ఈ+పని+చేయుదము= 
ఈ పనిచేద్దాము; అని పలికి; తారు= తాము; అజ్ఞాతవాసంబు; నిర్వహించి= చేసి; సముచిత= తగిన; ప్రకారంబునన్‌= 
విధంగా; విరాటాదులచేతన్‌= విరాట రాజు మొదలైనవారిచేత; పరిజ్ఞాతులైన= తెలిసికోబడిన; సమయంబునన్‌= సందర్భంలో; 
సంగతుండు+ఐ= కలిసినవాడై; అది మొదలుగాన్‌= అప్పటినుంచి; చెల్లెడు= జరిగిన; శాంతిక= శాంతి; పౌష్టిక= పుష్టి ఆది= 
మొదలైన; (శ్రౌత= (శ్రుతికి సంబంధించిన; స్మార్త= స్మృతికి సంబంధించిన; (క్రియాకలాపంబులు= హామాది యాజ్ఞక కార్యాలు; 
నడపుచున్‌= నడిపిస్తూ; తమ+ఒద్దన్‌+ఉన్న= తమ వద్ద ఉన్న; ధౌమ్యున్‌+ఆలోకించి= ధౌమ్యుడిని చూసి; విదురునిన్‌= 
విదురుడిని; సంజయునిన్‌= సంజయుడిని; కనుంగొని= చూసి; మీరు= మీరిద్దరూ; భరతకులులకున్‌+తక్కన్‌= భరతవంశీయులకు 
తప్ప; అనాథవంతులైన వారలకున్‌= ఏ దిక్కూ లేకుండా చనిపోయినవారికి; విధి+ఉక్తంబుగాన్‌= కర్మవిధి ప్రకారంగా; అగ్ని 
సంస్కారంబు= దహన(క్రియను; చేయుండని పనిచి= చేయండి అని పంపి; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; తోడుపడుటకై= 
సహాయంగా ఉండటానికి; సూతజనంబులనున్‌= సూతజనులను; తత్కాల= ఆ సమయానికి; సమాగతులైన= అక్కడికి వచ్చి 
ఉన్న; కరిపురజనంబులోనన్‌= హస్తినాపుర జనులలో; తగువారిన్‌= తగిన మనుష్యులను; నిరూపించి= ఏర్పరచి; మున్న= 
ముందుగానే; తెప్పించిన= తెప్పించి సిద్దంగా ఉంచిన; చందన= శ్రీగంధం; అగురు= అవురుగడ్డి; ఖండ= దర్భ; క్షమ వసన= 
పట్టు బట్టలు; కస్తూరికా= కస్తూరి; కుంకుమ; ఘృత= నెయ్యి; తైల= నూనె; ప్రభృతులు+అగు= మొదలైన; వలయు 
వస్తువులు= అవసరమైన వస్తువులను; ఆ ధౌమ్యముఖ్యులకున్‌= ఆ ధౌమ్యాచార్యుడు మొదలైన పెద్దవారికి; ఒప్పించినన్‌= 
అప్పగించగా; వారు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కూడికొనిన= అక్కడికి చేరిన; బహు= చాలమంది; (బ్రాహ్మణ 
సంఘంబులతోన్‌= బ్రాహ్మణ సమూహాలతో; చని= వెళ్ళి; దుర్యోధన; దుశ్శాసన; కర్ణ; శల్య+ఆదులకున్‌= శల్యుడు మొదలైనవారిన్‌; 
అభిమన్యు; ఘటోత్కచ; విరాట; ధృష్టకేతు; (ప్రముఖులకును= మొదలైనవారికీ; తక్కు= తప్ప(తక్కిన); పేరు+ఎయుకపడు= 
ప్రసిద్ధులైన; నానా దేశ+అధి+-ఈశులకున్‌= నానా రాజులకు; 'ప్రచుర= దండిగా; కాష్ట్ర= కర్రల; సంచయంబులను= మోపులతో; 
భగ్న= విరిగిన; రథావయవ= రథభాగాలు; ధ్వజ=టెక్కెములు; ధనుః=విండ్లు; శర=అమ్ములు; కుంత+ఆదులను= బల్లెం 
మొదలైన వాటిచేత; సొదలు+పేర్పించి= చితులు పేర్పించి; పితృమేధ (క్రియలు= ('ప్రేతయజ్ఞ (క్రియను (దహన కర్మను); 
నడపి= నడిపించి; చిచ్చునన్‌= మంటలో; చొనిపి= ఆ శవాలను చేర్చి; అనాథవంతులైన= ఏ దిక్కులేక మరణించిన; 
భూకాంతులన్‌= రాజులను; అనేక సహస్రసంఖ్యులన్‌= చాలావేలమందిని (వేనకువేలుమందిని); (ప్రోవులుగాన్‌= రాసులుగా; 
పెట్టించి= ఒకచోట చేర్పించి; సమ(గ్ర= పెద్దపెద్ద; దారు సముదయంబులు= దుంగలను, కొయ్యలను; అమర్చి; అగ్ని+ఇచ్చిరి= 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిప్పుపెట్టారు; అప్పుడు; బుక్‌+యజుః+పఠన రవంబులును= బుక్‌ వేదం; యజుర్వేదం పఠిస్తున్న శబ్దాలు; సామగాన 
నాదంబులును= సామవేదం పాడుతున్నప్పటి నాదం; రమణీ= స్త్రీల) రోదన ధ్వనులును= ఏడుపులు; రోదసీకుహరంబు= 
ఆకాశమనే గుహ అంతటా; నిండెన్‌= నిండిపోయింది; ధూమంబునన్‌= పొగలో; దిక్కులు= అన్ని దిక్కులు; పిక్కటిల్లెన్‌= 
నిండిపోయాయి; చేతన= (ప్రాణమున్న; భూతంబులకెల్లన్‌= జీవరాశికంతటికీ; విపుల= మిక్కిలి; విషాదంబు= శోకంబు; 
ఆవహిల్లెన్‌= కల్గింది; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; తగవున్‌= ఆ కర్మవిధిని; నడిపించి= నడిపించాక. 


తాత్సర్యం: అని ధృతరాష్ట్ర డనగా ధర్మరాజు ఇట్టా అన్నాడు: “ఈ యుద్దంలో పాల్గొన్న సమస్త జనులూ అగ్నిని 
సిద్దంగా ఉంచుకొన్న యాజ్ఞికులవంటివారే. (యుద్దమే వారికి యజ్ఞకుండం. అ(స్రాలే అగ్నులు. కాబట్టి వారికి వేరే 
ఠా Sy ఠా 9 చి యు 
యజ్ఞం అక్కరలేదని అర్థం). అంతే కాకుండా వీరింతమందికీ జలతర్పణం, దహనం చేయటానికి అర్హత 
ఉన్నవారు లేరు. మనం పూనుకొని సాధ్యమైనంత వరకు ఈ పనిచేద్దాము” అని అంటూ తాము అజ్ఞాతవాసం చేసి 
సముచితమైన రీతిలో విరాటమహారాజు మొదలైన వారిచేత తెలిసికొనబడిన సందర్భంలో కలిసినవాడై, అప్పటి 
నుండి జరిగిన శాంతి పుష్టి హోమాదులను నడిపిస్తూ తమ వెంటనే ఉన్న ధౌమ్యాచార్యులను చూచి, విదుర 
సంజయులను పిలిచి 'మీరిద్దరూ భరతవంశీయులకు తప్ప తక్కిన ఏ దిక్కులేకుండా చనిపోయినవారికి కర్మవిధి 
(ప్రకారంగా దహనకర్మను చేయండి” అని చెప్పి పంపించి, ఆ పనిలో వారికి సహకరించటానికి సూతజనులను, ఆ 
సమయానికి అక్కడికి వచ్చి ఉన్న హస్తినాపుర జనులలో తగినవారిని గుర్తించి, ముందుగానే తెప్పించి సిద్ధంగా 
ఉంచిన శ్రీగంధం, అగురుగడ్డి, దర్భలు, పట్టు బట్టలు, కస్తూరి, కుంకుమ, నెయ్యి, నూనె మొదలైన వస్తువులను 
ఆ ధౌమ్యుడు మొదలైన పెద్దలకు అప్పగించాడు. వారు ఆ సమయానికి అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణులను తీసికొని 
వెళ్ళి దుర్యోధన, దుశ్చాసన, కర్ణ శల్యాదులకు, అభిమన్యు, ఘటోత్కచ, విరాట, ధృష్టకేతు ప్రముఖులకు తప్పు, 
తక్కిన ప్రసిద్దులైన నానారాజులకు పెద్ద పెద్ద కర్రల మోపులతోను, విరిగిన ప్రేతయజ్ఞ (క్రియ జరిపించి, మంటలో 
ఠా లు య Sy 
ఆ శవాలను చేర్చి అనాథలుగా మరణించిన రాజులను వేనకువేలమందిని రాసులుగా ఒకచోట చేర్పించి పెద్ద పెద్ద 
దుంగలను, కొయ్యలను వారిపై అమర్చి నిప్పుపెట్టారు. అపుడు ఒకపక్క బుగ్వేదం, యజుర్వేదం చదువుతున్న 
శబ్దాలు, సామవేదం పాడుతున్న నాదం, ఆడవారి ఏడుపులు అన్నీ కలిసి ఆకాశమనే గుహ మారుమోగిపోయింది. 
పొగతో దిక్కులన్నీ నిండిపోయాయి. ప్రాణాలతో ఉన్న జీవరాసులన్నిటికీ మిక్కిలి శోకం పుట్టింది. ఆ రీతిగా వారు 
(ప్రేతకర్మ విధిని నడిపించారు. 


విశేషం: భరతవంశీయులకు పాండవులు ఉత్తర (క్రియలు జరిపారు. ధృతరాష్ట్ర సహితంగా ధర్మరాజు సోదరులతో కలిసి ఈ 
క్రియ నిర్వర్తించాడు.ఇది ప్రేతకర్మలో ధర్మవిధి. 


కాని, భారతయుద్దంలో చనిపోయిన అన్ని లక్షలమందికి ఉత్తరక్రియలు ఎట్లా జరిపారన్న సందేహం వస్తుంది. “అనాథ 
టైతలుగా' వారిని పరిగణించి వారికి ఉత్తర (క్రియలు ఎవరైనా చేయవచ్చునని వ్యాసుడు పరిష్కారం చూపాడు. విదురుడు, 
సంజయుడు, ఆ నగరవాసులు, అప్పటికి అక్కడున్న (బ్రాహ్మణులు ఈ పనిచేశారట. అందుకే భారతాన్ని 'ధర్మశాస్త 
మంటారు. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము (91 


కుంతి ధర్మజునకు. గర్లుండు దన కొడు కగుట దెలుపుట (సం. 11-27-1) 


(ఈక 


భూవర! కురువంశ పుంగవుం డగు ధర్మ । తనయుండు ధృతరాష్తు వినయ మొప్ప 
మున్నిడుకొని యాండు మొత్తంబు. దోడ్మొని | బంధు జనంబులు బలసి రాగ 
నరిగి గంగాస్నాన మాచరించి తిలోద । క ప్రదానము సర్వకౌరవులకు 
నయ్యాంబికేయుండు నక్కురుభార్యలు | ననుజులు. దానును నధిక నిష్టం 


ఆ. చేసి రతనికడకు నా సమయంబున । నడలు నెమ్మనమున నడరి క్రమ్ము 
కన్నునీరు మొగము గప్పంగ( జని కుంతి । యెల్లవారు వినగ నిట్టు లనియె 174 


ప్రతిపదార్థం: భూవర!= ఓ జనమేజయ మహారాజా!; కురువంశ= కురువంశంలో; పుంగవుండు+అగు= శ్రేష్టుడైన; 
ధర్మతనయుండు= ధర్మరాజు; వినయము+ఒప్పన్‌= వినయంతో; ధృతరాష్ట్రున్‌= ధృతరాష్ట్ర మహారాజును; మున్ను+ఇడుకొని= 
ముందుగా ఉంచుకొని; ఆండుమొత్తంబున్‌+తోడ్కొని= ప్రీ జనాన్ని పిలుచుకొని; బంధుజనంబులు+బలిసిరాంగన్‌= 
బంధువులందరూ వెంటరాగా; అరిగి= వెళ్ళి; గంగాస్నానమాచరించి= నదిలో స్నానం చేసి; సర్వకారవులకున్‌= కౌరవులందరికీ; 
ఆ+ఆంబికేయుండు= ఆ ధృతరాష్ట్రుడు; ఆ+కురుభార్యలు= కురుకుమారుల భార్యలు; అనుజులున్‌= తమ్ములు; తానును= 
తానూ; నిష్టన్‌= నిష్టతో; తిలోదక (ప్రదానము+చేసిరి= తిలోదకా లిచ్చారు; అతని కడకున్‌= ఆ ధర్మరాజు దగ్గరకు; ఆ 
సమయంబునన్‌= అప్పుడు; అడలు= దుఃఖిస్తున్న; నెమ్మనమునన్‌= నిండుమనసుతో; అడరి= అదేపనిగా; (క్రమ్ము= 
(క్రమ్ముకొంటున్న; కన్నునీరు= కంటినీరు; మొగము+కప్పంగన్‌= ముఖంమీద తెరలాగ కప్పుతుండగా; కుంతి= కుంతీదేవి; 
చని= వెళ్ళి; ఎల్లవారు= అక్కడచేరిన వారంతా; వినంగన్‌= వింటుండగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజును ఎంతో వినయవిధేయతలతో 
ముందుగా ఉంచుకొన్నవాడై (అంటే ధృతరాష్ట్రుడు ముందు నడుస్తుండగా); కౌరవప్రీ జన సమూహాన్ని పిలుచుకొని, 
బంధుజనులంతా వెంట తరలిరాగా నదికి వెళ్ళాడు. అందరూ స్నానాలు చేశారు. యుద్దంలో మరణించిన 
కౌరవులందరికీ ధృతరాష్ట్రుడు, కురుకుమారుల భార్యలు, తాను, తన తమ్ములు అత్యధిక (శ్రద్దతో తిలోదకాలు 
ఇచ్చారు. ఆ సమయంలో ధర్మరాజు దగ్గరకు కుంతీదేవి వచ్చింది. ఆమె మనసంతా దుఃఖంతో నిండిపోయి అదే 
పనిగా కమ్ముకొని వస్తున్న కంటినీరు మొగంమీద తెరవలె కప్పుకొంటుండగా అందరూ వింటుండగా ఆమె 
ధర్మరాజుతో ఇట్లా అన్నది: 
తరలము. 

“వినుము! కౌరవ కోటికిం దన విల్లు పెట్టనికోటగా 

నని యొనర్షి, భవద్దలంబుల నన్నిటిన్‌ మిము నేవురం 

దనిపి, యంబరచారులెల్లను దన్ను మెచ్చి నుతింప బా 

ర్థునిమహాస్త్రము బల్విడిం దల ద్రుంప( గూలిన కర్టునిన్‌, 175 
ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; కౌరవకోటికిన్‌= కౌరవసమూహానికి; తనవిల్లు= తన విల్లు పెట్టనికోటగాన్‌= 


పెట్టనటువంటి కోటలాగ; అని+ఒనర్భి= యుద్దంచేసి; భవత+బలంబులన్‌= నీ సైన్యాన్ని; అన్నిటిన్‌= అంతటినీ; 
మిమున్‌+ఏవురన్‌= మీ ఐదుగురినీ; తనిపి= తృప్త్పులయ్యేటట్టు చేసి; అంబర= ఆకాశ; చారులు= గమనం కల్గిన దేవతలందరూ; 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


తన్నున్‌ మెచ్చి నుతింపన్‌= తన్ను ప్రశంసించి ప్రస్తుతిస్తుండగా; పార్గుని= అర్జునుడి; మహాస్తము= గొప్ప అస్త్రం; బల్విడిన్‌= 
న Mgt) [వ జ 
పరాక్రమంతో; తలన్‌+(త్రుంపన్‌= తలను తుంచగా; కూలిన= చనిపోయిన; కర్షునిన్‌= కర్ణుడిని. 


తాత్పర్యం: 'ధర్మరాజా! వినుము. కౌరవ సమూహానికి తన విల్లును పెట్టని కోటవలె నిలిపి యుద్దం చేసి, మీ 
సైన్యానికీ మీ ఐదుగురికీ యుద్దక్రీడలో అసామాన్యుడనే తృప్తిని కల్గించి, దేవతలు కూడా తన పరాక్రమాన్ని 
ప్రశంసిస్తుండగా అర్జునుడి మహాస్తం అతివేగంగా తలను తుంచివేయగా నేలకూలిన కర్టుడిని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: పద్యలక్షణానికి చూడండి. స్త్రీ. 2. 94. 


క  జనులెల్లను రాధేయుం । డనుటను మీరలును వాని నట్టుల కా నె 
మ్మనమున( దలంతు రటుగా | దనఘ! మదీయాత్మజన్యు: డాతం డరయన్‌. 176 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; జనులు+ఎల్లనున్‌= జనులంతా; రాధేయుండు+అనుటను= రాధేయుడు అంటూ 
రావటం వలన; మీరలును= మీరుకూడా; వానిన్‌= అతడిని; అట్టులకాన్‌= అలాగే; నెమ్మనమునన్‌= మనసుల్లో; తల(తురు= 
ఊహించారు; అటుగాదు= అది సత్యంకాదు; ఆతండు= ఆ కరుడు; అరయన్‌= బాగా గుర్తిస్తే మదీయ= నా; ఆత్మ 
జన్ముండు= కుమారుడే. 


తాత్పర్యం: పుణ్యాత్ముడా! జనులంతా అతడిని రాధేయుడు అంటూ రావటం వలన మీరుకూడా రాధ కుమారుడనే 
ఇంతకాలమూ మీ మనసులలో భావిస్తూ వచ్చారు. కాని, అది సత్యం కాదు. ఆ కర్ణుడు నిజానికి నా కుమారుడేనయ్యా! 


ఆ. మీకు నగ్రజుండు నాకు భాస్మరు దయ । లలితకవచకుండలములతోడ( 
బుట్టినాండు గానం బోయంగ వలయు. ది । లోదకంబు లమ్మహోన్నతునకు”. 177 


ప్రతిపదార్థం: మీకున్‌+అ(గ్రజాండు= మీ ఐదుగురికీ ఆయన అన్నగారు; నాకు; భాస్కరుదయన్‌= సూర్యుని వరంతో; 
లలిత= అందమైన; కవచకుండలములతోడన్‌= కవచకుండలాలతో; పుట్టినాండు= పుట్టాడు; కానన్‌= కాబట్టి; ఆ+ 
మహోన్నతునకున్‌= ఆ గొప్పవాడికి; తిలోదకంబులన్‌= నువ్వులు, నీళ్ళు; పోయంగవలయున్‌= (ప్రదానం వేయాలి (ఇవ్వాలి). 


తాత్పర్యం: మీ ఐదుగురికీ ఆయన అన్నగారు. సూర్యుడి వరప్రసాదంగా నాకు సుందరమైన కవచకుండలాలతో 
పుట్టాడు. అందువలన ఆ మహానుభావుడికి తిలోదకప్రదానం మీరు చేయాలి.” 


వ. అని తదీయ జన్మప్రకారంబును దివాకరుప్రసాద ప్రభావంబును జెప్పుటయు దుస్సహంబు లగు నమ్మాటలు 
చెవులు సూండినట్లయిన. బాండవులు పరమదుఃఖావేశంబు నొంది రందు భీమాదులు నివ్వెఅపడియుండ 
ధర్మనందనుండు దల్లడిల్లుచుం దల్లితో నిట్లనియె. 178 

ప్రతిపదార్థం: అని= అనిచెప్పి, తదీయ= ఆ కర్షుని; జన్మ(ప్రకారంబునున్‌= పుట్టిన తీరును; దివాకరు= సూర్యుడి; 


ప్రసాద(ప్రభావంబునున్‌= వరప్రభావాన్ని; చెప్తుటయున్‌= చెప్పగా; దుస్సహంబులు+అగున్‌= భరించడానికి; వీలులేని; ఆ+మాటలు= 
ఆ కుంతీదేవి మాటలు; చెవులు+చూడి(నట్టు+అయినన్‌= చెవులు కాల్ఫినట్టుకాగా(మిక్కిలి బాధించగా); పాండవులు; పరమ 


స్త్రీ ర్వము - ద్వితీయాశ్వాసము థు 


దుఃఖ+ఆవేశంబున్‌+ఒందిరి= మిక్కిలి దుఃఖం పొందారు; అందున్‌= వారిలో; భీమ+ఆదులు= భీముడు మొదలైనవారు; 
నివణపడి+ఉండన్‌= ఆశ్చర్యంతో నిశ్చేష్టులై ఉండగా; ధర్మనందనుండు= ధర్మరాజు; తలడిలుచున్‌= తలడిలుతూ; తలితోన్‌= 

యా మ. మ్మ టై. ట్ట భా 
తమ తల్లితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: అని చెప్పి కుంతీదేవి ఆ కర్షుడు పుట్టినతీరునూ, సూర్యుడి దివ్యవర ప్రభావాన్నీ వివరించగా అ 
కుంతీదేవి పలుకులు భరింపరానివై చెవులు కాల్చగా పాండవులు దారుణమైన దుఃఖం పొందారు. వారిలో భీమాదులు 
ఆశ్చర్యంతో నిశేష్టులైపోగా ధర్మరాజు తల్లడిల్లిపోతూ తమతల్లితో ఇట్టా అన్నాడు: 


సీ. “అనిలజార్లునుల మార్మొని నేరె నెవ్వని । యుత్సాహమూంది సుయోధనుండు, 
వైదేహ పొంద్రాది వసుధేశులెవ్వని । కడిమి సొంపున కరిగాఎపులైరి, 
మనసైన్యకోటి యెవ్వని బాహువీర్య సం । పద కోడి యంతంత నొదుంగుచుండు, 
నద్దుతం బొనరించె నమరుల కెవ్వని । యసమాన వివిధ దివ్యాస్త మహిమ. 


తే. మమ్మునందటి నెవ్వని మహితశక్తి । యెక్కుదై సంగరంబున. జిక్కుపటిచె, 
నట్టికర్ణుని గొంగున నగ్ని డాంచి । నట్టు లెమ్మెయి డాంచితో యమ్మ! చెపుమ. 179 


పతిపదార్హం: అనిలజ= వాయుకుమారుడైన భీముడిని; అర్హునులన్‌= అర్హునులను (అంటే భీమార్హునులను); ఎవని= 
(9 థ a జ జ జ | 
ఎవ్వడియొక్క; ఉత్సాహము+ఊంది= ఉత్సాహాన్ని ఆసరాగాకొని; సుయోధనుండు= దుర్యోధనుడు; మార్కొనన్‌+నేర్చెన్‌= 
ఎదిరించటానికి సమర్భుడయ్యాడో; వైదేహ= విదేహరాజు; పౌండ్ర+ఆది+వసుధేశులు= పౌండ్రక మొదలైన రాజులు; ఎవ్వని= 
ఎవ్వడియొక్క; కడిమి= పరా(క్రమం; సొంపునన్‌= వైభవంచేత; అరిగాపులు+ఐరి= పన్ను చెల్లించే సామంతరాజులయ్యారో; 
మనసైన్యకోటి= మన పాండవసైన్యం; ఎవ్వరి= ఎవ్వడియొక్క; బాహువీర్యసంపదకున్‌+ఓడి= బాహుబల సంపదముందు ఓడి; 
అంతంతన్‌= (క్రమంగా; ఒదుంగుచుండున్‌= అణిగి ఉంటూ వచ్చిందో; ఎవ్వని= ఎవ్వడియొక్క; అసమాన= నిరుపమానమైన; 
వివిధ= అనేక; దివ్య+అ(స్రమహిమ= దివ్యాలైన అస్త్రాల వైభవం; అమరులకున్‌= దేవతలకు కూడా; అద్భుతంబు+ఒనరించెన్‌= 
ఆశ్చర్యాన్ని కలిగించిందో; మమ్మున్‌+అందజన్‌= మమ్ములను అందరినీ; ఎవ్వని= ఎవ్వడియొక్క; మహితశక్తి= గొప్పశక్తి; 
ఎక్కుడు+ఐ= అధికమై; సంగరంబునన్‌= యుద్దంలో; చిక్కు+పజిచెన్‌= ఇబ్బందిపెట్టిందో; అట్టి= అలాంటి; కర్షునిన్‌= 
sara ఠా (2) యు (3) 
మహావీరుడు కర్ణుడిని; కొంగునన్‌= కొంగులో; అగ్నిడాచి+అట్టులు= నిప్పును దాచిపెట్టినట్టు;: ఎమ్మెయిన్‌= ఎలా; డాంచితో!= 
ల (2) అ ae] 
దాచిపెట్టావో!; అమ్మ!= అమ్మా!; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: 'భీమార్జునులవంటి అసమానవీరులను ఎవడి ఉత్సాహాన్ని ఆసరాగాకొని దుర్యోధనుడు ఎదుర్కొనటానికి 
సమర్భ్థుడయ్యాడో, విదేహపౌండ్రాదులైన చిన్న చిన్న రాజులు ఎవడి పరాక్రమ వైభవంచేత కప్పాలు చెల్లించగలిగిన 
సామంతులయ్యారో, మన పాండవసైన్యం ఎవడి బాహుబలసంపదముందు ఓడి అక్కడి కక్కడ అణగి ఉంటూ 
వచ్చిందో, ఎవడి నిరుపమానమైన దివ్యాస్త సంపద దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని కల్గించిందో, మమ్ములను 
అందరినీ ఎవడి మహాశక్తి అతిశయించి యుద్దంలో చికాకు కలిగించిందో - అట్లాంటి కర్ట్షుడిని కొంగులో నిప్పును 
దాచిపెట్టినట్టు ఎట్లా దాచిపెట్టావమ్మా! చెప్పుము. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అర్జును. డొకరు(డు దక్కను । పార్టితశౌర్యమున నమ్మహాబాహుని వి 

స్పూర్దితరథమున కెదురై । గర్జిల్లంగ రథికు6 దెందు€ గలుగునె జననీ! 180 
ప్రతిపదార్థం: జననీ!= అమ్మా! అర్జునుడు ఒకరుండు+తక్కన్‌= అర్జునుడు ఒకడుతప్ప; ఉపార్టిత= సంపాదింపబడిన; 
శౌర్యమునన్‌= పరా(క్రమంతో; ఆ+మహాబాహుని= ఆ మహావి(క్రముడైన కర్షుడి; వస్ఫూర్ణిత= మిక్కిలి (ప్రకాశించేటువంటి; 
రథమునకున్‌= రథానికి; ఎదురు+ఐ= ఎదురుపడి; గర్జిల్లంగన్‌= గర్జించటానికి; రథికుండు= రథంమీద ఉండి యుద్ధం చేసే 
వీరుడు; ఎందున్‌= ఎక్కడైనా; కలుగునె?= ఉన్నాడా? 


తాత్పర్యం: అమ్మా! అర్జునుడు ఒకడు తప్ప సంపాదించిన పరాక్రమంతో ఆ మహావిక్రముడైన కర్ణుడి దివ్యప్రకాశమున్న 
రథానికి ఎదురుపడి గర్జించగల యోధు డెవడున్నాడు చెప్పుము! 


తే. కర్గుందొలుచూలుగా నేల కంటి తల్లి? నీదుమంత్రంబు పరమ విషాదకారి 

యయ్యె మాకెల్ల నట్టి మహాబలైక | గణ్యు బ్రుంగుడుపటుచుట కారణమున. 181 
ప్రతిపదార్థం: కర్గున్‌= కర్ణుడిని; తొలుచూలుగాన్‌= తొలికాన్సుగా; ఏలకంటి తల్లి?= ఎందుకు కన్నావమ్మా?; నీదుమం(త్రంబు= 
నీవు నేర్చుకున్న మంత్రం; మాకున్‌+ఎల్లన్‌= మా కందరికీ; అట్టి= అట్లాంటి; మహాబల+ఏక+గమ్యున్‌= అద్వితీయమైన 
మహాపరా(క్రమవంతుడిని; (బ్రుంగుడుపణుచుట కారణమునన్‌= చంపటంవలన; పరమవిషాదకారి+అయ్యెన్‌= గొప్పశోకాన్ని 
కల్షించినదయినది. 


తాత్సర్యం: తాలిచూలుగా కర్ణుడిని ఎందుకు కన్నావమ్మా? అట్లాంటి అద్వితీయ మహాపరా(క్రమవంతుడిని చంపటం 
వలన నీవు నేర్చిన మంత్రం మా అందరికీ గొప్ప శోకాన్నే తెచ్చిపెట్టింది. 


తరువోజ: 

భానుపుత్రుని చావు బంధులనెల్లం బరమసంతాపంబు పాల్పడంేసి 

మానితబలు( డభిమన్యుండు పోర మడిసినప్పడు నిట్టి మటికువ నాత్మ 

మానదు ద్రౌపదేయుల నాశమునకు నుడుక దివ్విధమున నుల్లంబు ద్రుపద 

సూనులు ధృతరాష్ట్రసుతులును ద్రుంగుచొప్పున కిమ్మెయి( జొర దడల్‌ చాల. 182 
ప్రతిపదార్థం: భానుపుత్రుని= సూర్యుపుత్రుడైన కర్టుడి; చావు= మరణం; బంధులన్‌+ఎల్లన్‌= బంధువులందరినీ; పరమ= 
మిక్కిలి; సంతాపంబు= దుఃఖం; పాల్పడన్‌*+చేసెన్‌= పాల్పడచేసినది; మానిత= ప్రఖ్యాతమైన; బలుండు= బలంగలవాడైన; 
అభిమన్యుండు= అభిమన్యుడు; పోరన్‌= యుద్దంలో; మడిసినప్పుడున్‌= చనిపోయినప్పుడుకూడా; ఇట్టి; మణకువ= విస్మృతి 
(నిశ్చేష్టత); ఆత్మము= మనసు; ఆనదు= పొందదు; (ద్రౌపదేయుల= ద్రౌపదికుమారులైన ఉపపాండవుల; నాశమునకున్‌= 
నాశనానికి కూడా; ఉల్లంబు= హృదయం; ఈ+విధమునన్‌= ఈ రీతిగా; ఉడుకదు= తపింపలేదు; (ద్రుపదసూనులు= 
దుపదరాజు కొడుకులు; ధృతరాష్ట్ర సుతులును= కురు కుమారులు; (త్రుంగు చొప్పునకున్‌= చనిపోయిన రీతికికూడా; 
ఈ+మెయిన్‌= ఈ రీతిగా; చాల+అడల్‌= మిక్కిలి దుఃఖాన్ని; చారదు= పొందలేదు. 


తాత్సర్యం: అమ్మా! సూర్యకుమారుడైన కర్గుడి మరణం బంధువులందరినీ మిక్కిలిగా దుఃఖంపాలు చేసింది. 
ప్రఖ్యాతబలుడు అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా ఇంత విస్మృతిని మనసు పొందలేదు. ఉపపాండవులు 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 695 


గతించినప్పుడు కూడా హృదయ మింత ఉడికిపోలేదు. (దుపదుడి కుమారులు, కురుకుమారులు చనిపోయిన 
తీరుకు కూడా హృదయాలు ఇంతగా దుఃఖాన్ని పొందలేదు. (కర్గుడి మరణం అంతగా (క్రుంగదీసిందని అర్థం). 


విశేషం: వృత్తలక్షణానికి చూడుడు - స్రీ, 1 43. 


ఆ. అతండు మాకు నన్న యని మున్న యెజుంగంగ. । గన్న గురుబలంబు€ గలంగంబదడక 
మనుదు మట్టులైన మనుజలోకమునకు€ । గలుగ దడలు మాకు గలుగ దడలు.” 183 


ప్రతిపదార్థం: అతండు= కర్షుడు; మాకున్‌+అన్న+అని= మాకు అన్న అనేటువంటి విషయం; మున్ను+అ= ముందే; ఎణు( 
గంగన్‌+కన్నన్‌= తెలిసికొని ఉంటే; కురుబలంబు= కురుసైన్యం; కల(గన్‌+పడక+మనుదుము= వ్యాకులం చెందకుండా ఎట్టా 
మెలగాలో అట్టా మెలిగేవాళ్ళం; అట్టులు+ఐనన్‌= అట్లా అయి ఉంటే; మనుజలోకమునకున్‌= మానవలోకానికే; అడలు= దుః 
ఖం; కలుగదు= కల్లేదికాదు; మాకున్‌= మాకుకూడా; అడలు= దుఃఖం; కలుగదు= ఉండేది కాదు. 


తాత్సర్యం: కర్ణుడు మాకు అన్న అనే విషయం ముందుగానే తెలిసి ఉంటే కురుకుమారులు, వారి సైన్యం వ్యాకులం 
చెందకుండా ఎట్టా మసలుకొనాలో అట్లా మెలిగేవాళ్ళం. అట్లా అయి ఉంటే మానవలోకానికే ఏ దుఃఖమూ కలిగేది 
కాదు.” 


వ. అని విలాపంబు సేసి విషాదశిథిలవర్ణంబులతో గోత్రనామంబు లుగ్గడించుచు నమ్మార్తాండనందనునకుం 
దిలోకప్రదానంబు సేసె; దదనంతరంబ భీమార్జున నకుల సహదేవులుం జేసి రట్లు కర్ణుండు పాండవాగ్రజుం 
డగుట యెటింగి గురువధూజనంబు లార్తనాదంబు లెసంగ నాక్రందించిరి; ధృతరాష్తుండును గాంధారీ 
కుంతీ పూర్వకంబుగా నతనికి నుదకకర్మం బాచరించె; నయ్యజాతశత్రుండా దినేశపుత్రునివలని 
సౌభ్రాత్రంబువలనం బరిచారికాసమేతంబుగా( దద్దార్యల రావించి గారవించి యతనికై యనేక విధ 
పుణ్యకర్మంబులు భూరిదక్షిణంబులుగా. ననుష్టించి కృతకృత్యతానందంబు నొంది సకలబంధుసహితంబుగా 
గంగాసముత్తరణం బాచరించె - నని యిట్లఖిలజనాభినందితుండగు ధర్మనందనుండు గర్భుం దమయన్న 
యని యెజింగిన తెజంగు వైశంపాయనుండు జనమేజయున కెటింగించిన నజ్జనపతి 'కురువంశ్యుండగు 
నయ్యుథిష్టిరువర్తనం బటమీ6ద నెట్లు సెల్ల”నని యడుగుటయు. 184 


ప్రతిపదార్థం: అని విలాపంబు+చేసి= అని ఏడ్చి; విషాద= శోకం వలన; శిథిల= వణకువల్ల జారిపోతున్న; వర్షంబులలోన్‌= 
అక్షరాలతో; గోత్రనామంబులు= గో(త్రంపేరు, పూర్వికుల పేర్టుు చనిపోయినవానిపేర్టు; ఉగ్గడించుచున్‌= పలుకుతూ; 
ఆ+మార్తాండనందనునకున్‌= ఆ సూర్యకుమారుడైన కర్టుడికి; తిలోదక ప్రదానంబు+చేసెన్‌= నువ్వులు, నీళ్ళు వదలిపెట్టాడు 
(తిలతర్పణం చేశాడు); తద్‌+అనంతరంబ= ఆ తరువాత; భీమ, అర్జున, నకుల, సహదేవులున్‌= అతడి తమ్ముళ్ళూ; చేసిరి= 
అట్టాగే చేశారు; కర్గుండు; పాండవ+అ(గ్రజాండు+అనుట= పాండవుల అన్న అనే విషయం; ఎజీంగి= తెలిసి; 
కురువధూజనంబులు= కురుకుమారుల భార్యలు; ఆర్తనాదంబులు+ఎసంగన్‌= ఆర్తనాదాలు అతిశయించగా; ఆ|క్రందించిరి= 
ఏడ్చారు; ధృతరాష్టుండును= ధృతరాష్ట్రుడు కూడా; గాంధారీ, కుంతీ పూర్వకంబుగాన్‌= గాంధారి; కుంతీదేవులు ముందు 
చేయగా; అతనికిన్‌= కర్ణుడికి; ఉదకకర్మంబు= ధర్మోదక (ప్రదానం; ఆచరించెన్‌= చేశాడు; ఆ+అజాతశత్రుండు= ఆ 
ధర్మరాజు; ఆ+దినేశపుత్రుని వలని= ఆ కర్గుడిపట్ల ఉన్న; సౌ(భ్రాత్రంబు వలన్‌= సోదరభావం వలన; పరిచారికా సమేతంబుగాన్‌= 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరిచారికలతో సహా; తద్‌+భార్యలన్‌+రావించి= అతడి భార్యలను రప్పించి; గారవించి= గౌరవించి; అతనికై= కర్టుడికోసం; 
అనేకవిధ= వివిధాలైన; పుణ్యకర్మంబులు= పుణ్యకర్మలను; భూరి దక్షిణంబులుగాన్‌= అధికమైన దక్షిణలతో; అనుష్టించి=చేసి; 
కృతకృత్యతా+ఆనందంబున్‌+ఒంది= విధిని పూర్తి చేశానన్న తృప్తిని పొంది; సకల బంధు సహితంబుగాన్‌= బంధువులందరితో 
కలిసి; గంగా సముత్తరణంబున్‌+కావించెన్‌+అని= గంగానదిని దాటాడని; ఇట్టు= ఈ విధంగా; అఖిలజన= జనులందరిచేత; 
అభినందితుండు+అగు= మెచ్చుకోబడిన; ధర్మనందనుండు= ధర్మరాజు; కర్షున్‌= కర్షుడినిి తమ అన్నయని= తమ అన్న 
అని; ఎజీంగిన తెణంగు= తెలిసికొన్న విధం; వైశంపాయనుండు= వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడికి; 
ఎజీంగించినన్‌= తెలుపగా; ఆ+జనపతి= జనమేజయుడు; కురువంశ్యుండగు= కురువంశీయుడైన; ఆ+యుధిష్టరు వర్తనంబు= 
ఆ యుధిష్టిరుడి నడవడి; మీందన్‌= తరువాత; ఎట్టు+చెల్లెనని= ఎట్టా జరిగిందని; అడుగుటయున్‌= అడుగగా. 


తాత్సర్యం: అని ఏడ్చి, ధర్మరాజు దుఃఖం వలన వణకుతున్న కంఠంతో జారిపోతున్న అక్షరాలతో గోత్రనామాదులను 
ఉచ్చరిస్తూ కర్గుడికి తిలోదకాలు వదలిపెట్టాడు. ఆ తరువాత భీమార్జున నకుల సహదేవులు కూడా అట్లాగే చేశారు. 
కర్ణుడు పాండవుల అన్న అని తెలిసి కురుకుమారుల భార్యలు ఆర్తనాదాలు చేస్తూ ఏడ్చారు. ధృతరాష్ట్రుడు గాంధారి 
కుంతీదేవులతో కలిసి ధర్మోదకాలు సమర్పించాడు. ధర్మరాజు ఆ కర్షుడిపట్ల ఉన్న సోదరభావం వలన పరిచారికలతో 
సహా అతడి భార్యలను రప్పించి, గౌరవించి, కర్టుడికోసం అనేక పుణ్యకర్మలను అధికమైన దక్షిణలతో చేసి, విధిని 
పూర్తి చేశానన్న తృప్తిని పొంది, బంధువులతో కలిసి గంగానదిని దాటాడని - ఈ విధంగా జనులందరి చేత 
(ప్రశంసించబడిన ధర్మరాజు కర్ణుడిని తమ అన్న అని తెలిసికొన్న విధం వైశంపాయనుడు జనమేజయుడికి తెలిపాడు. 
అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడిని 'అయ్యా! ఆ తరువాత ధర్మరాజు ఏమి చేశాడు అని అడిగాడు. 


ఆశ్వాసాంతము 


మందాక్రాంతము. 
వీణానాద ప్రతిమ నిగమావిర్ణవత్సార పుణ్య 
శ్రేశీ సంపాదిత విమలతాస్టేమ నిర్లేపచిత్త 
త్రాణక్రీడాకలన సతతోత్సాహ వద్దివ్యభావా! 
ప్రాణాపానాహరణ నిపుణ ప్రాపణీయానుభావా! 185 


ప్రతిపదార్థం: వీణానాద= వల్లకీ ధ్వనులతో; ప్రతిమ= సమానమైన; నిగమ= వేదపాఠం చేయటం వలన; పుట్టేనాదంతో; 
ఆవిర్భవత్‌= పుట్టుతున్న; సారపుణ్య= సారభూతమైన పుణ్యుల; (శ్రేణీ= వరుసలచేత; సంపాదిత= సమకూర్చబడిన; విమలతా= 
నైర్మల్యం; స్టేమ= స్థిరత్వం కల్గిన; నిర్లేప= ఆసక్తతలేని; చిత్త= మనస్సుకలవారిని; (త్రాణ= రక్షించడమనేటువంటి; (క్రీడా= 
థి థి గ్‌ G2) అ అ ద 

విలాసంతో; కలన= ఒప్పుచున్న; సతత= నిరంతర; ఉత్సాహవత్‌= ఉత్సాహం కల్షిన; దివ్యభావా!= (ప్రకాశించే హృదయం 
కలవాడా!; (ప్రాణ= ప్రాణమూ; అపాన= అపానమూ అనే ప్రాణవృత్తుల; ఆహరణ= కూడికచేత; నిపుణ= నైపుణ్యంతో; 
ప్రాపణీయ= పొందించబడదగినటువంటి; అనుభావా= (ప్రభావం కల్గినవాడా! 


తాత్పర్యం: ఏణవలె మనోహరమైన వేదనాదాన్ని అర్థభావన చేస్తూ నిరంతరం అభ్యసించే పుణ్యాత్ములకు 
కలిగేటటువంటి అసంగచిత్త, స్టైర్యాది ఉత్తమగుణాలను నీవే రక్షిస్తావు. ప్రాణాపానాది వాయువృత్తి నిరోధక రూపమైన 
యోగాభ్యాసంవలన మహాయోగులు నిన్నే పొందుతారు. అట్లాంటి దివ్య ప్రభావం కల్గిన నీకు నమస్కారం. 


స్రీపర్వము - ద్వితీయాశ్వాసము వ 
విశేషం: హరిహరనాథస్వామిని ఇక్కడ యోగస్వరూపుడిగా వర్షించటాన్ని మనం గమనించవచ్చును. వీణ -శరీరానికి ప్రతీకగా 
కల్పించబడిన దివ్యవాద్యమని సంగీతజ్ఞులు చెబుతారు. వీణాదండమే మేరుదండం. నాడులే నాదతం(త్రులు. కనుక వీణానాద 
సాధన మహాయోగంగా వివరించబడింది. మహర్షులుకూడా వీణాసాధన చేసేవారని ప్రతీతి. కారణం నాదోపాసనవలన కలిగేది 
నిర్వికారమైన ప్రశాంత చిత్తం. వేదనాదోపాసనకు కూడా అదే ప్రయోజనం కాబట్టి ఈ పోలిక సమంజసం. నిర్వికారతకు 
ఫలితమే అసంగచిత్తం. అంటే ఎందులోనూ మునిగిపోనిదని అర్థం. తామరాకుమీద నీటిబొట్టువలె తటస్థంగా ఉండే చిత్తమని 
అర్థం. స్టేమమంటే స్థిరమని అర్థం. ఉపాసకుడు అసంగధర్మాన్ని అలవరచుకొన్నా సులభంగా లభ్యంకానిది స్థిరత్వం. దానిని 
కూడా (ప్రసాదించేవాడు భగవంతుడు మాత్రమేనని అర్థం. అందుకే భగవద్గీతలో స్వామి “యోగక్షేమం వహామ్యహం” అని 
ఆనతి ఇచ్చాడు. యోగమంటే అసంగచిత్త పరిపాకమనే అర్థం. క్షేమమంటే స్థిరమైన అంతరంగమనే పరమార్థం. 


ఇక ప్రాణాపానాదుల విషయం స్థానంగా కల్గినది ప్రాణం. గుదస్థానీయమైనది అపానం. (ప్రాణాపాన సమాయుక్తుడుగానే 
భగవంతుడు చతుర్విధాలైన భక్ష్య భోజ్య లేహ్య చోష్యములనే ఆహార పదార్థాలను జీర్లం చేస్తున్నాడని భగవద్గీత చెబుతున్నది. 
'ప్రాణయామం అంటే ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం - ఇత్యాదిగా ఉన్న (ప్రాణవృత్తులను నియమించటం అని అర్థం 
(నియమించటమంటే నిగ్రహించటమని భావం). యోగమంటే ఈ నిరోధం ద్వారా ఏర్పడేటటువంటి చిత్తవృత్తి సంయమనమని 
అర్థం. దానిద్వారా కలిగేదే పరమేశ్వరానుగ్రహమని యోగశా(స్తం చెప్పుతున్నది. యోగతత్తోపనిషత్తులవంటి గ్రంథాలలో ఈ 
ప్రక్రియ వివరించబడింది. 


ఇట్టా ప్రాణాపానాదులను సంయమనం చేయటం వలన తొలుత దూరశ్రవణ, దూరదర్శన, దూరగమన, కామరూపత్య, 
అదృశ్యకరణి, సువర్షకరణి - ఇత్యాది కొన్ని సిద్దులు కలుగుతాయనీ, అల్లాంటి లౌకిక సిద్దుల విషయంలో అనాసక్తుడై ఎవడు 
నిరంతర అభ్యసనంతో నిష్టను, ఓర్పును అవలంబిస్తాడో ఆ యోగి పరమేశ్వరాను[గ్రహం పొందుతాడు. అదే మోక్షం. అందుకే 
'నిపుణంగా” (నైపుణ్యంతో అని అర్థం). లౌకకవ్యామోహాదులనుండి బయటపడటానికి వైపుణ్యమవసరం. ఈ అను(గ్రహసిద్ది 
సహజంగా వచ్చేది కాదు. బహుప్రయత్న సిద్దం కాబట్టి 'ప్రాపణీయ” మని తిక్కనగారు సూచిస్తున్నారు. 


మందాక్రాంతలో (ప్రతి పాదానికీ మ, భ, న, త, త, గ, గ అనే గణాలుంటాయి. 1-11 అక్షరాలకు యతిమైత్రి. 
ప్రాసనియమం కలదు. 


క త్వంతాహంతా నిరసన! శాంతాంతఃకరణ యోగిజనవిజ్లేయా 
చింతాసాగరమగ్న । భ్రాంతజనాధ్యేయ! పరమభక్తివిధేయా! 186 


ప్రతిపదార్థం: త్వంతా+అహంతా నిరసన!= నీవు, నేను అనే భావాలు లేనివాడా!; శాంత+అంతఃకరణ యోగిజన విజ్జేయా!= 
శాంతమైన అంతఃకరణం కల్గిన ఉత్తమ జ్ఞానయోగుల చేత తెలిసికోదగినవాడా!; చింతాసాగర= చింత అనేటువంటి సముద్రంలో; 
మగ్న= మునిగి; భ్రాంత= అజ్ఞాన రూప (భ్రాంతిని కల్గిన; జన+అధ్యేయ!= జనులకు అధ్యేయుడా! (అట్లాంటి జనులు నిన్ను 
తెలిసికో లేరని తాత్పర్యం); పరమభక్తి విధేయా!= ఉత్తమ భక్తికి లొంగేటువంటివాడా! 


తాత్సర్యం: హరిహరనాథా! నీవు - నేను అనే భావన లేని పరమ శాంత చిత్తవృత్తి గల జ్ఞానయోగులు సమాధిలో 
నిన్నే తెలిసికొంటారు. సదా సంసార సముద్రంలో మునిగి చింతాభ్రాంతులతో కూడిన జనులు ఎన్నటికీ నిన్ను 
గుర్తించలేరు. ఉత్తమభక్తి మాత్రమే నిన్ను అందుకొనగలిగిన సులభ సాధనం. 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ సృష్టిమొదట ఆత్మ మాత్రమే ఉన్నది. దానికి స్వ- పర భేదం లేదు. సృష్టిక్రమంలో పదార్థ మేర్పడి జీవం అందులో 
బద్దమైన తరువాత నీ - నా అనే తేడాలు ఏర్పడ్డాయి. లోకంలోని మనుష్యులను ఈ భావనే వేరుచేస్తున్నది. (స్తీపర్వంలోని 
కథనంతా మనసులో తలచుకొంటే గాంధారీ ధృతరాష్టులకు ఈ భావన అందరూ చనిపోయిన తరువాతకూడా పోలేదని 
తెలుస్తుంది. ధర్మరాజు, విదురుడు, కృష్ణుడు మాట్లాడిన మాటలలో ఈ స్వపరభేదం లేదు. అందుకే చిత్త భ్రాంతి, శోకం, 
గాంధారీ ధృతరాష్టులకు, తక్కిన కురుకుమారుల భార్యలకు, చివరికి పాండవులకుకూడా ఇవి పోలేదు. 


కాని, భగవంతుడు పరమశాంతులకు కాని లభ్యం కాడు. అందుకే భీష్మాది జ్ఞానయోగులకు మాత్రమే అతడి 
తత్త్యం అవగతమైంది. వారికి చింతాభ్రాంతులు లేవు. 


ధర్మరాజు, ఇతర పాండవులు, (ద్రౌపది కూడా మామూలు మనుష్యులే, కేవలం భక్తితో శ్రీకృష్ణుడిని విశ్వసించారు. 
జీవితాన్ని కర్మయోగంగా సాధించారు. ఇక రాబోయే పర్వాలలో యజ్ఞయాగాదులచేత పవి(త్రులై, శోక (భ్రాంతులను పోగొట్టుకొని, 
సంయమితేంద్రియులై చివరకు మహాప్రస్థానయోగ్యత పొందారు. వారిలో మిగిలిన స్వర్గారోహణ పర్యంతం “ధర్మం” చేత 
నడుపబడినవాడు ధర్మరాజు మాత్రమే. ఈ అర్థమంతా 'పరమభక్తి విధేయా! అనే సంబోధనలో నిక్షిప్తంగా ఉన్నది. 


మాలిని 
భరిత నియమచేతః పద్మవిజ్లాన కేలీ! 
ar 
పరిమళపరిపాక ప్రాఢసంపర్మశాలీ! 
పరిణతికృతదూప్య ద్ధంగి భూతాళిహేలా! 
కరణ భృతి జగత్సంస్కర్త్యతానందశీలా! 187 


ప్రతిపదార్థం: భరిత నియమ= నియమాలతో కూడిన; చేత; పద్మ= పద్మంవంటి హృదయంయొక్క; విజ్ఞాన= జ్ఞానంలో; 
కేలీ!= రమించేవాడా!; పరిమళ= సుగంధంలాంటి; పరిపాక= పుణ్యపరిపాకం ఉన్న వారితో; ప్రౌఢ= దృఢమైన; సంపర్క శాలీ!= 
సంబంధం కలవాడా!; పరిణతి= పరిణామంచేత; కృత= చేయబడ్డ; దూష్యత్‌= దూషింపదగిన; భంగి= రీతి కల్గిన; భూతాళి= 
భూతాల; హేలా= విలాసంకలవాడా!; కరణ= చేయటం; భృతి= ధరించటం; అనేటువంటి; జగత్‌= జగత్తుయొక్క; 
సంస్కర్భత+ఆనందశీలా!= ప్రపంచ సంస్కారంతో ఆనందించే స్వభావం కల్గినవాడా! 


తాత్సర్యం: హరిహరనాథ (ప్రభూ! నీవు ఉత్తమ నియమాలను పాటించే సుచరిత్రుల హృదయపద్మాలలోని 
మహాజ్ఞానంతో రమిస్తావు. నీవు ఎప్పుడూ సుగంధం వంటి పుణ్యపరిపాకం ఉన్నవారితోనే దృఢమైన సంబంధం 
ఉంటుంది. నిత్యపరిణామం పొందిఅనేకరకాలుగా విచ్చిన్నం పొందే ఈ సర్వసృష్టీ నీ విలాసంలో భాగమే. అందుకే 
జగత్తును సృష్టించి, పెంచి, సంహరించి ఆనందిస్తూ ఉంటావు. 


విశేషం: వైదికజీవితం నియమనిష్టలతో కూడింది. శుచిత్వం, తుష్టి సంతోషం, తపస్సు, ఇంద్రియని[గ్రహం, స్నానం, మౌనం, 
ఉపవాసం, యజ్ఞం, వేదాధ్యయనం, (బ్రహ్మచర్యం, (కోధరాహిత్యం, గురుభక్తి, దానం - అనే 14 నియమాలను స్మృతి గ్రంథాలు 
వివరిస్తున్నాయి. ఈ నియమాలచేత హృదయంలో జ్ఞానం పొటమరిస్తుంది. ఇది సాత్మిక జీవితంలో పుట్టే జ్ఞానం కాబట్టి 
ఉత్తమజ్ఞానమని భగవంతుడు ఈ జ్ఞానంలో ఆసక్తి కలవాడని మొదటి పాదానికి అర్థం. 


ర్త CYA CYA 
స్రపర్వము - ద్వితీయాశ్వాసము 699 


భగవంతుడు ఎప్పుడూ పుణ్యపరిపాకమున్న ఉత్తమపురుషులలోనే నికటసంబంధం కలిగి ఉంటాడు. భారతకథలో 
పాండవులతోనే శ్రీకృష్ణుడు బీవితమంతా నడపటంలోని మహార్థ మిదే. చివరకి యుద్దం పూర్తి అయ్యాక కూడా పాండవులను 
వెన్నాడి ఉన్నాడు. లేకపోతే భీముడు ధృతరాష్ట్రుడి కౌగిలినుండి తప్పించుకొనేవాడు కాడు. ఆ ఉత్తమపురుషుల స్నేహం 
“పరిమళం” వంటిదట. ఆ పరిమళమే మహాభారతంలో మనకు అనుభవమయ్యే శాంతరసానుభవం. ఇది రెండవ పాదానికి 


అరం. 
@ 


లోకసృష్టి పరిణామంలో దూషణకు పా(త్రమవుతుంది. కౌరవుల పక్షంలోని వీరులందరి జీవితాలను స్మరిస్తే పరిణామంలో 
పంచభూతాత్మక జగత్తు ఎట్టా దిగజారుతుందో తెలుస్తుంది. ఆ భూతాళి యొక్క విలాసం కూడా పరమేశ్వరుడి లీలలో 
భాగమే. అందుకే భగవద్గీతాకారుడు 'మోసంబులలో ద్యూతము నేనే' అని తన విశ్వవిభూతిని ప్రకటించాడు. ఇది మూడవ 
పాదానికి అర్థం. 


ఇక చివరిపాదం. జగత్తును చేసేవాడు, మోసేవాడు, తీసేవాడు- అన్నీ తానే అని గీతాకారుడు ప్రకటించిన విషయం 
సుప్రసిద్దమేకదా! సృష్టి స్థితి లయాలు మూడూ స్వామివారి ఆనందలీల. (ప్రతి పనిలోనూ స్వామివారికి ఆనందమే. అందుకే 
బ్రహ్మసూత్రాలలో 'లోకవత్తు లీలాకైవల్యం' అని బాదరాయణుడు సూత్రించాడు. అందుచేత గాంధారీ ప్రభృతుల శోకరస 
ప్రవాహంలో కూడా భగవంతుడి లీలా (స్రవంతి ఉన్నదని అర్థం. అందుకే తిక్కనగారు అంత రమణీయంగా చిత్రచిత్రగతులలో, 
వృత్తాలతో (స్తీ ప్రీ పర్వాన్ని అతిరమణీయంగా రచించారు. 


మాలినీవృత్తంలోని ప్రతిచరణంలోనూ వరుసగా న, న, మ, య, య - అనే గణాలుంటాయి, 1-9 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 
గద్యము: 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున స్తీపర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఉభయ కవమి(తుడు, కొమ్మనామాత్యుడి పుత్రుడు, బుధారాధనవిరాబి, తిక్కన సోమయాబి రచించిన 
శ్రీ మహాభారతంలో (ప్రీపర్వంలో ద్వితీయాశ్యాసం సంపూర్ణం. ఇంతటితో (ప్రీపర్వం సమాప్తం. 


స్రీపర్వంలోని ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతంలో స్రీ స్తిపర్వం ముగిసింది. 


పద్యము 
అ 


అంతందెలిసి యక్కాంతేయా 
అంత ధనంజయ కిమ్మీరా 
అంత వలన దిమ్మాట 
అందు దుర్మయంబు 
అంభోగర్భము సొచ్చి 
అకుట కులం బకారణ 
అక్కట యెప్ప్టు( బల్వురు 
అక్కడ సంధికిం జనిన 
అగపడి కచ్చువెట్టి 
అగ్నితీర్థమునకు నరిగె 
[63 

అచటినుండి సారస్వత 
అచటు గదిలి యాత(డా 
అచ్చపుభక్తికిన్‌ మది 
అచ్చెరువు సంపుటకు 
అచ్చోటు గదలి హలా 
అజ్జలములఈ (గ్రుంకి 

జ 
అతి యయ్యుదపానం 

లు 
అట్టియెడం గంకటాం 
అట్నియెడ 

లు 
అటియెడ 

లు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


142 


254 
214 
343 
358 
165 
235 
270 
274 
274 
131 
337 
273 
259 
250 
125 
116 
158 


శల్య పర్వము 
గద్య పద్య ప్రథమ పాద సూచి 
అ వ్ర ఫ్రుశ్రిఆకాాా 

పద్యము పుట 

అట్నియెడ 268 
లు 

అట్టియెడ రెండువేలు 188 

అట్టియెడ సుడిసి 192 

అటడలుచు నిట్టూర్పు 182 
(se) లు 

అట్లుంగాక 145 
7 

అట్టు కాక గెలిచి 204 

అట్లుం గాక మైత్రేయ 316 
7 

అట్టు ఘోరాకారుండై 228 

అట్టు దొరుంగు దారుణ 80 

అట్టుద్యోగించి 276 
€7 

అట్టు ధర్మనందనుం 208 

అట్లు నడచుచు సరస్వతీ 247 
oe) 

అటు నిశ్యాసంబు నిగుడ 226 
op 

అట్టు పాండుభూపా 133 

అటు మన సైన్యములు 187 
౧ a 

అట్టు మీరు సాలరేని 223 

అటు వడియున్న 321 
౧ 

అడరి ధనంజయాదు 75 

అత(డందణు బాణంబులు 149 

అతండడుగంగ శల్య 200 

అతడు డెబ్బది 107 


పద్యము 


అత(డు పం(డైండు వాలమ్ము 
అతడ పసదన మొసంగు 
అతడు (ప్రదీప్తకోప 

అత(డు మేనమామ 

అతండు వెస నవసప్తతి 
అతండు సరస్వతి 

అతని6 గనుంగొని 

అతని గాంచితి నత 

అతని కిట్లనియె 

అతనికి నెమ్మినిట్లనియె 
అతనికి భీమసేను 

అతని ధనువా సుశర్ము 
అతని వధించుటకై 

అతని హయములు 
అతిత్వరిత గమనంబున 
అత్తెజం గెజీంగించెద 

అది గొంత పుడమింబడ 

అది (ప్రభాసంబను పేరం 
అదియును గృతస్నానయు 
అదియును నిలిచి మార్కొన్న 


అది యెల నేల చెప్పంగ 
నలి. 


గద్య పద్య ప్రథమ పాద సూచి 701 


పద్యము పుట_ పద్యము పుట_ పద్యము పుట 
అనంతర వర్తనంబు 192 అనిన నిజతపంబు 278 అని పలికె నిట్లు సల్హాప 337 
అనఘ! నీవు చెప్పినట్టులు 47 అని నన్ను నాపరివారంబు 141 అని పెక్కుభంగుల 16 
అనఘు నీవు నాకు 38 అని నిర్దేశించిన 281 అని ప్రార్థించెననుటయు 340 
అనఘ! వశముగాదు 09 అనిన విని తలయెత్తి 161 అని బోధించె నదియునుం 166 
అన విని కృష్ణుడిట్టులను 317 అనిన విని ధర్మతనయుం 321 అని భూపాలురనెల్ల 288 
అన విని చుట్టు నున్న 35 అనిన విని ధృతరాష్టుండు 312 అని మము నోర్చినం బృథివి 215 
అన విని యన్నరేశ్వరుండు 218 అనిన విని నీతనయుం 231 అని మజియు ననేక 323 
అన విని యెల్లవారు 294 అనిన విని పాంచాలురుం 240 అని మజీయును 236 
అన విని రాజుదేవులు 348 అనిన విని భవన్నందనుండు 225 అని మజీయును 294 
అన విని శల్యుండిట్టనియె 41 అనిన విని మహాబల 233 అనిమిష వాహినీ తనయు 352 
అన విని శౌరి యిట్లనియె 303 అనిన విని యచ్యుతుం 51 అనిమిష వాహినీ తనయు 358 
అనవుడు నగ్గురు 204 అనిన విని యచ్యుతుం 326 అని మోపులు డిగవిడిచి 206 
అనవుడు నతండు 363 అనిన విని యతండు 201 అని యంత నిలువక 343 
అనవుడు నాతడిట్టులను 313 అనిన విని యమ్మునీంద్రు 284 అని యంత నిలువక 355 
అనవుడు నాసంయమి 341 అనిన విని యుధిష్టిరుం 47 అని యగ్గాతముండు శోక్రా 31 
అని 195 అనిన విని వృషస్కంధుం 38 అని యడిగిన నమ్మానవ 351 
అని కురువిభుండు 292 అనిన విని సమస్త 40 అని యడిగిన వైశంపాయ 02 
అని గద జేకొని 310 అనిన విని సవ్యసాచి 174 అని యనుజ్ఞ ఇచ్చిన 257 
అని చెప్పి కృతవర్మ 27 అని పయిచీర చెజంగు 347 అని యారథికవరుల 359 
అని చెప్పి పాండున్ఫప 338 అని పలికి కరతలంబెత్తి 145 అని యిట్లు పుండరీకా 324 
అని చెప్పి యప్పుడద్భుత 334 అని పలికి కురుపతిదెస 235 అని యిట్టు సంజయుండు 340 
అని చెప్పి యమ్మడువు 196 అని పలికి దుర్యోధనాభి 292 అని యివ్విధంబున నమ్మను 221 
అని తన కొడుకు 18 అని పలికిన బాండవా 216 అని యూరడిల్లం బలికిన 13 
అని తలపోసి తన 101 అని పలికిన నీసుతుండు 43 అనియె నప్పుడనిల సుతుని 205 
అని దుర్యోధను 11 అని పలికిన 'పెలుచనవ్వి 309 అని రట్టియెడ నీకొడుకు 144 
అని దూటి దుర్యోధనుం 312 అని పలికి యత్యంత 18 అనిలజుండు. పోలె 353 
అని ధృతర్మాష్టనందనుల 340 అని పలికి యుజ్వల 230 అనిలజుని యశ్వముల 81 


అని ధృతరా|ష్టునకు 188 అని పలికి సన్నాహంబు 238 అనిలసుతుం డధర్మమున 313 
ఫరా న్నా & 


702 


పద్యము 

అనిలసుతుండు పూన్మి 
అని విలాపంబు సేసిన 

అని వెండియు 

అని వెండియు ననేక 

అని వెండియు నాపతి గురు 
అని వెండియు నిట్లనియె 
అని వెండియు నిట్లను జతు 
అని శంకించియు( గొంకు 
అని సందేహడోలాయమాన 


అని సంభావించె ననిన విని 


అని హృదయంబునం ్రార్థించి 


అనుచుండ(గ నమ్మువ్వురు 
అనుచు బలుమాణు 
అనుచు బురుషోత్తముని 
అనుచు బోటులం దొరుంగు 
అనుచు నమ్మొన యాలో 
అనుజుల6 దనుజుల 
అనుజులు. దాను శల్యుని 
అనుటయు 

అనుటయు( బొంగి ధర్మ 
అనుటయు నచ్యుతుండు 
అనుటయు నట్టకాక 
అనుటయు నతడడిట్లను 
అనుటయు నమ్మహీ 
అనుటయు నాతండందణు 
అనుటయు నాతండిట్టు 
అనుటయు మాధవుం 
అనుటయు వాండు పాండవ 


అనుటయు సంజయుం 


226 
234 
320 
286 
202 
09 
39 
342 
68 
55 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము 

అనుటయు సంజయుం 
అనుడు నా నృపాలు 
అనుడు నెదిర్చి నీతనయు 
అన్నపాటు సూచి యనుజు 
అన్నరేం(ద్రు పాణి యల్లన 
అన్యాయంబునం జంపు 
అన్వేషించి కానమికి 
అపుడు శినివరుండు 
అప్పు డటు లత(డు 

అప్పు డద్దిక్కు జనంబులు 
అప్పు డప్పుడ తలపడినట్టు 


అప్పుడు 


అప్పుడు కుంజర బృంహితంబు 


అప్పుడు గొందణు (బ్రహ్మ 


అప్పుడు మహోల్కా పాతంబు 


అప్పుడు రెండు వీళ్ళనతని 
అప్పుడు శల్యుండు యుధి 
అప్పు డేను ధృష్టద్యుమ్నుని 
అభిరామభీమాకారుండై. 
అమరనదీతనయు(డు 
అమరనదీతనూభవుండు 
అమరనదీతనూభవుని 
అమరనదీసుతాదులగు 
అమరనదీసుతుండు 
అమరి యున్నాండ నాబారి 
అమరులకు నసురులకు 
అమవస నమవస 
అమ్మ(ద్రపతి నేర్పును 
అమ్మద్రవిభుని ధర్మజు 


143 
300 
149 
295 
258 
307 
152 
109 
171 
132 

14 

44 
174 
114 
163 
292 
276 
247 
129 

54 


పద్యము 

అమ్మనుజేంద్రు ముందటికి 
అమ్మహనీయసాధనంబున 
అమ్మహాత్ములు సెప్పిన 
అమ్మహానది నడిగి 
అమ్ముఖమున సమరము 
అమ్మేదినీశ్వరుండేది గతి 
అయ్యవసరంబున 
అయ్యిరువాంగును 
అరదంబులు నరదంబు 
అరదము గారవేంద్రు 
అరదము చిత్రసంచరణ 
అరదము లెక్కి ఘోర 
అరదము సత్వరంబుగ 
అరయంగ మేటిపుణ్య 
అరసి యనాగతం బెణుగు 
అరినిరవశేష నిరసన 
అరులం గీటడణించి 
అరులకు సిరియిచ్చి నను 
అరులడంగిరి యుధి 
అర్జ్హునోద([గ్ర దవశిఖ 
అటిముణటి బాణజాల 
అల్లదెకంటె పాండు 
అల్లదెకంటె పూర్ణ శశి 
అవమానంబులు సేసిన 
అవి వెసం ద్రుచి యాతని 
అవ్విభుండు పెను6బ్రాపై 
అవ్వీరుని వాలంపణు 


అ(శమంబున గెల్వనగు 


107 


176 


225 


184 


284 


59 


363 


142 


220 


173 


25 


42 


67 


161 


323 


183 


197 


120 


291 


పద్యము 

ఆ 
ఆ కృష్ణవర్హ్ము డుజ్జ్వల 
ఆ కౌరవ్య విభుండు వజ్ర 
ఆజ్ఞపాటించి మది 
ఆతండు గదచేతంగొని 
ఆ నియమా చరణంబు 
ఆ నిశిత భల్లములు దన 
ఆ పాంచాలోత్తము 
ఆఅభీలగర్జన శోభిత 
ఆ మాద్రీసుతు. డన్య 
ఆ రథికవరుని నకులుని 
ఆ రథికోత్తముండధిక 
ఆరాధేయ తనూజా డన్య 
ఆలో ధర్మజు సారథి 
ఆలోనం గురుధరణి 
ఆలోనన శినివరుండు 
ఆశ్చర్య కరణకరుణా 


ఆ శై నేయుండువాలు వెటికి 


ఆ సమయంబున 

ఆ సమయంబున 

ఆ సమయంబున 

ఆ సమయంబున మనదెస 
ఆసీనులైన యెడనగ్గురు 


ఆ సౌబలుండు శరాసనాంతర 


gi 
ఇంతకు మున్నుసెల్లె 


ఇంత చెప్పు టనికి నేనోడి 
ఇందాకవిశ్రమించితి 
ఇందుంబుట్టిన జనులెల్లను 
ఇంద్రతీర్ణమునకు నేలా 


280 
273 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 

ఇచ్చి యతండవ్యయు 
ఇట రమ్ము నన్నుగాగిట 
ఇటు తగునే సుయోధన 
ఇట్టిదిక్రూర కర్మమని 
ఇట్టవష్టంభ విజృంభితుం 
ప 


ఇట్లు కురుబలంబు 


ఇట్టు కౌరవుల దుర్మయంబు 


ఇట్టు చలంబున నవ్విభుం 
ఇట్లు చిత్రసేనుండు వడినం 
లా 
ఇట్టు చేకితానుండు 
ఇట్లు జంకింపంబడి 
(30) 


ఇట్టు తలపడి మండల 


ఇట్టుత్సహించి యిత్తీరంబున 
ag 


ఇట్లు దారుణరణ ఏహరణంబు 
0 


ఇట్లు దొడంగి 
(39) 
ఇట్లు (ద్రౌపదేయుండగు 
ఇట్టు ధైర్యధుర్యోత్సాహం 
ఇట్టు పాటిన 
ఇట్లు పూర్వసంధ్యా 
ఇట్టు పెనంగుచుండ 
ఇట్లు పెనంగుచుండి 
ఇట్లు ప్రీతుండై యాతండు 
(mp) a 
ఇట్లు మధితంబయ్యును 
ఇట్లు రౌద్రోద్రేకంబున 
ఇట్టు వచ్చి ధర్మతన 
ఇట్టు విజృంభించి 
ఇట్లు వోవునప్పుడు శౌరి 
ఇట్టు శక్తి బెడిదంపు 


ఇట్టు శల్యుండు విజృంభించిన 


పద్యము 


ఇట్లు శల్యుండు సమర 
ఇట్టు శల్యుండు సోదర 
ఇట్టు సమరోత్సాహ 

ఇట్టు సవ్యసాచికి 

ఇట్టు సిద్దస్వరూప 
ఇట్లెదిర్చి పేర్చిన యలుక 
ఇతడు గదారణంబు 
ఇతండు వటిచిన పాటులు 


ఇతనిని భయద్వీయోజ్వల 


ఇతని సమయింప నయ్యచ్యు 


ఇత్తెబింగున 

ఇత్తెబింగున 

ఇత్తెబంగున దలపడి 
ఇత్తెజంగున6 బెనంగి 
ఇత్తెబింగున నెల్లవారలు 
ఇది నామాటగా( జెప్పు 
ఇన్నూజు రధంబులు 
ఇమ్మడువులోన డాలౌద 
ఇరువురును సందు సూడక 
ఇవ్విధంబున 

ఇవ్విధంబున 

ఇవ్విధంబున 

ఇవ్విధంబున 
ఇవ్విధంబునం బోరు 
ఇవ్విధంబున ద్రైెగర్త 
ఇవ్విధంబున దుర్యోధనుం 
ఇవ్విధంబున దొర యజఖీిమి 
ఇవ్విధంబున నమ్మహా 
ఇవ్విధంబున నొండొరులకు 
ఇవ్విధంబున మార్కొని 


242 


175 


142 


178 


232 


300 
120 


704 


పద్యము 

ఇవ్విధంబున విజృంభించిన 
ఇవ్విధంబున విరథుండై 
ఇవ్విధంబున వృకోదరునకు 
ఇవ్విధంబున శినివీరుని 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 


ఈ 


ఈ గెలివేలారెద బాహా 
ఈ పుణ్యక్షేత్రంబున 
ఈశ్వరుండు క్రీడి కస్త్రంబు 
ఈ రథికులు తను నిమ్మె 


డ్‌ 


ఉభయవాహిని సంగరోద్యోగ 
ఉమయునగ్నియు గంగయు 
ఉరముననాటిన ఘన 
ఉరవడి రథికజనంబుల 
ఉర్వీవలయము వడణశెను 
ఉటీకినం దేజిపై కుజికి 


ఎ 


ఎక్కడం బోవవచ్చు గిరులేని 
ఎక్కికొండొక తొలంగి 

ఎత్తి త్రిప్పి యాడి యిలతోడ 
ఎదిరి పెనగంగం జాలక 
ఎనిమిది యడుగుల కొలందిని 
ఎప్పుడును సంజయుడు 


ఎవ్వరికి( గాంగ రాజ్యంబు 
సి 

ఏకవస్త్ర బాంచాలి నిట్లీడ్సి 

ఏకాదశాక్షౌహిణీభర్త 


308 
199 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము 
ఏకాదశాక్షెహిణీశు(డై 
ఏత(త్రకారంబు విపరీతం 
ఏనట్టు సూపిచెప్పితి 

ఏనింక సమరమొల్ల 

ఏను దెంపుచేసి యూ యున్న 
ఏనును గర్జుండు దమ్ములు 
ఏ నుపదేశించితి నన 

ఏను మును విన్న యక్కౌ 
ఏమనం గలదు సంజయా 
ఏమి చెప్పుదు రౌద్రంపు 
ఏమి విధంబున6 బొరలియు 
ఏ రూపులయిన రూపటు 
ఏతికొను మీవు నొకని 
ఏలనుమాన మేను 
ఏవురకుండ నొక్కొకటి 
ఏవురతోడ న ట్టొకండ 


అ 


ఐనను నొకపలు కడ్డము 


ఒ 


ఒండుముఖంబున 
ఒండొంటి. దాశి హేతులు 
ఒండొరులం జుజబుచుజం 
ఒండొరులన్‌ జయించు 

ఒక డొకండ పాండవుల 

ఒకది క్కుద్ధతి6 బూని 

ఒకని నొకని( బదిపది సాయక 


ఒకరుని( జంపితేని సకలోర్వి 


337 


290 


219 


230 
204 
344 

111 


23 


201 
61 
289 
58 
49 
296 
81 
232 


పద్యము 

ఒక్కనా6. డక్కుమారుం 
ఒక్కరేయి నీపాల నా యునికి 
ఒక్కింతసేపు పలుకు 
ఒక్కొక్క మాజుబ్బున 

ఒరు లయిన. బెక్కు దినముల 


ఒసంగి యా లుబ్దకుల 


ఓ 


ఓఘవతి యనం బరగిన6 
ఓడివచ్చినాండ నుదతి 
> 


ఓపి ధర్మార్ధ కామంబు 


క 


కంసదాసుని పుత్ర కానవు 
కట్టియ వైచె నెన్నుదురు 
కడయకయు లావునుం గరగ 
కడలుకొనం జుట్టు. బట్టిడు 
కడిమింబోయి మహోగ్ర 
కడు బెట్టిదంబగు గాలిచే 
కడువడి సత్యసేను తురగం 
కదిసి పవనజుండు 

కదిసి మీదికి లంఘించి 
కనికొని యధర్మంబైన 

కని యంతయు నెటింగించిన 
కని యశ్వత్చామయు. గృపు 
కని శల్యానుజు( డేచి 
కనుగొని దర్శమంథరము 
కనుంగొని ధర్మసూతి 


కనుగొని పార్వచరులు 


207 


339 
218 
316 


325 
177 
53 
358 
269 
357 
71 
16 
70 
306 
252 
18 
136 
287 
94 
183 


పద్యము 

కనుగొని భీముండు 
కనుగొని శిఖండి ముఖ 
కన్నులు చీకులై నుత 
కపటంపు జూదంబు 
కపట ధర్మ కంచుకంబున 
కమలాకరము లీల 
కయ్యంపు మాట పుట్టిన 
కరి హయ రథ బృందం 
కరుణ జనించి శాత్రవుల 
కరుల6 దద్రుంచెడు వేళ 
కరుల గమి వొదివి 

కర్ష శకుని దుశ్ళాసనుల్‌ 
కలకల నవ్వుచు. బెలుచం 
కలగొన( బాజుచున్‌ 
కలయంగ నెత్తరుల్‌ దొరంగ 
కలవారెల్లను దెగి నీ 
కవదొనలును గాండీవము 
కవలలో నొకండొండె 
కవలు తనమీద రయమున 
కవిసినం గని గుణంబు 
కవిసిన దట్ట కెంపడరు 
కార్తికేయుం డధీశుండుగా 
కాలోపహత మనస్కుండు 
కావున6 గొఅంతయును 
కాళింగాది క్షోణీ 

కీడు వుట్టునని నీవు 
కుంజర నికురుంబ 
కురుకులము పొలియట 
కురుపతి చూచి చిత్తమున 


355 
122 
12 
146 
336 
112 
62 
214 
210 
198 
97 
29 
333 
231 
94 
184 
82 
39 
344 
165 
235 
346 
59 
319 
156 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 

కురుపతి ధృష్టద్యుమ్నుని 
కురుపతి పడవాళ్ళం 
కురుపతి మద్రరాజు 
కురువిభుండు దనదు 
కురువృత్తాంతం బడిగిన 
కృతకృత్యుల మైతిమి 
కృతవర్మయు. గృపుండును 
కృతవర్మ సాత్యకి నతి 
కృతవర్ము నొంచె నెనిమిది 
కృప కృతవర్మలం గడిమి 
కృప కృత వర్మాశృత్తామ 
కృపుండును ధృష్టద్యుమ్ను 
కొడుక! తమ్ములు దోడ్పడ 
కొడుకులు దమ్ములుం గలన 
కేపావేశంబు నొంది 
కోపించి యతడు దర్శా 
కౌంతేయుల బారింబడ 
కారవముఖ్యు ధర్మగతి 
క్షతమునకు ముక్కునం 
క్షత్రధర్మంబు విడిచిన 
క్షోణీ రాజ్యార్హము 


గ్‌ 


గంగాతనయు.డు దెగినను 
గంగానందను. డాది గాంగ 
గంగానందను పోటు మెచ్చక 
గంగాసుత గురు కర్టుల 
గతి బహుతా లసత్భుర 


గద. గయ్య మెన్నండాకొ 


116 
283 
331 
202 
137 
150 
108 

20 

81 

16 
213 
227 

98 
195 
341 
135 
213 
165 


164 
199 
42 
55 
51 
294 


పద్యము 

గదతోడన్‌ గదచుట్టి 

గద నాచేతికి వచ్చినప్పుడు 
గద నేర్పెక్కుడు గల్లు దర్శ 
గదయు. దానును రుచిర 
గదాయుద్దంబున నాభికి 
గాంగేయ కుంభజ కర్ణ 
గాంగేయ గురుకర్ల కౌరవ 
గాంగేయుని గుంభజుంగర్జ్లుం 
గాంధార దేశియులగు 
గాలి. గురుక్షేత్రంబున 
గుణనినదము రథనేమి 
గురుకర్షుల యసస్తాగ్నుల 
గురుసుతు(డు పాండవు 
గురుసుతుండు పెనుబ్రాపు 
గెలువరె జూదము లెందును 
గెలుపుము శల్యుని నీవని 


అక్ష 


ఘు 


ఘోరతర (ప్రకారమగు 


చ 


చంచరకావళి రుంకృతుల్‌ 
చండగదా పరస్పర ఘట్ట 
చక్కటిలేని యాలమున 
చదివితినెల్ల వేదములు 

చని ధృతరాష్ట్ర మందిరంబు 
చనిరని యట్లు ధృత 
చలమునం బోక పెనంగు 
చాపాచార్యుండు భీష్ముండుం 
చావరు నొవ్వరు పాండవు 


133 


50 
295 
323 
329 

05 
364 

63 

12 

10 


706 

పద్యము 

చిజుతనగవుతో నొండొరు 
చెడుటకు నోర్వ కీవిటులు 
చెలంగిన కృపకృతవర్మాశ్వ 
చెలులం జుట్టల(ద్రోచి 
చేసి యొండొక భాసిత 


చొరరాదు మనుజులకు 


జ 


జగముల నెందునుం 
జననయన చకోరానందను 
జననాథ! శల్యుండు సమసె 
జనమేజయునకు నిట్లను 
జముచందంబున నేచి 


జ్యారవము నాదముగ నతి 


త 


తం(డ్రియట్ల సకలధాత్రీ 
తక్కటినలువురు వొదవిన 
తక్కటివారు నుక్కెక్కి 
తత్రదేశంబున నున్న 
తనకై కాదే మదినెల్లను 
తన దొరలు. దాను దారక 
తన యనుజు లకట 
తనయుడు వడ శకుని 
తనయులని నందణుం 
తనవారు దాను6 గూడంగ 
తనవృద్దియు మిత్రుని 
తను బదునొక( డక్షాహిణు 


తనువు ఘనాస్త్రశస్త్రముల 


354 


211 


276 
05 
09 

340 

129 
25 


254 
109 
176 
343 

29 
268 
164 
182 

10 
218 
315 
289 
204 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము 

తన్ని యలుక మలుగక 
తప్పినయవ్లు (వేటు దము 
తమకు బలం బెక్కినతటి 
తమ విన్నమాటలన్నియు 
తమ్ముల నిన్నుం గేశవుని 
తల(కుట యొప్పునే 
తలందన్ను వాడనను 
తలయంగ భాగ్యవంతుల 
తలయదియేల తన్నెద 
తలసక్క ముడిచికొని 


తాను సఖ్యంబు సేసి నమ్మించి 


తురగంబులతోం గూడంగ 
తురగఖురపుట రథేనేమి 
తురగములు సిడము 
తులువతనంబునన్‌ 
తెంపుచేసి మా మీంద 
తెప్పిటి లేచి చూచి 
తెరలక వారు పైపయి 
తెల్లని సవరణ మెజయ 
తేడోమయంబైన 

తొడలు విజిగినేల 

తోడనె తేరి వాహముల 
'త్రితుండనంగా ద్వితుండన 


'త్రిభువనానందకరుండై 


ద 


దండప్రణామం బాచరించి 
దంతియు. దాను నాజి 


దానికిం బవమానసూనుండు 


229 
259 
333 
208 
185 
236 
215 

90 
103 

63 
260 
350 
121 
248 
270 


256 
164 
314 


పద్యము 

దానికి నొచ్చిన మనముల 
దాని విని యమ్మహోనుండు 
దామోదరు తమ్ముండును 
దివిజ గరుడ ఖచరాదులు 
దురమున నమ్మెయి. గర్జుడు 
దురమున నర్జున ప్రకట 
దుర్చలమగు నమ్మూ(కను 
దుర్యోధనుండు దిక్కుమాలి 
దేవత లమృతాంశునితో 
దేవవ్రతగురుకర్ణుల 
దేవహితవరుం డగుటం 

దేవా జనమేజయ ధాత్రీ 

దేవా యేమి సెప్పుదు 

దేవా వైశంపాయనుండు 

దైవ మిట్టు గలచునే 
దైవమెల్ల( దల(ప నీవ 
'ద్రుపదతనూజులన్‌ 

ద్రోణకర్ల దివ్యాస్త్రముల్‌ 
ద్రోణుడు సూతనందనుండు 
ద్వైపాయనుండును శుకుండు 
ధనువు తూణీరయుగళంబు 
ధరణికి నింక నాయకుండు 
ధరణీనాయక పాండు 
ధర్మనందనుం దలమిగిలిన 
ధర్మపుత్రాదులును సుయో 
ధర్మసంగరమున ధర్మజుచే 
ధిక్కారంబులు చరణ 
ధృష్టద్యుమ్నుం డెదుర్కొనిన 
ధృతర్యాష్ట్రుండను ధరణీ 


167 


246 
355 
264 

01 
322 
191 
163 
253 
217 
335 

26 
274 
333 
143 
208 
123 
285 
136 

87 
148 
255 


పద్యము 
న 


నకుల సహదేవులును 
నకులుం డొండొకచాప 
నకులుడు రభసంబున 
నకులుని చాపదండము 
నచ్చిన కర్షు వఐ(క్రమమునం 
ననుంబదునొక6 డక్షాహిణు 
నను భీష్ము గురుని సూత 
నరవర యెక్కటెక్కటి 
నవరు( డేము సంగరంబు 
నరుండు ప్రాణభయంబు 
నరులు మృదు విత(డనంగా 
నజుకంబడిన యడవి 
నాకెదురై పినాకియు 
నాగేంద్రత్వమునకు 

నాచే నీప్రాణంబులు 
నాటినం గనలి యమ్మను 
నా తేరికి నకులుండును 
నిజరథము మీ(ది హలమును 
నిను. గాచికొనుము నీవు 
నినుంబట్టి పాండుపుత్రుల 
నిమిషార్థంబున (దైలోక్య 
నిరుత్తరుండై యున్న భవ 
నిలిచిన సకలజనులు 

నిలిపి పేర్చిన సమయంబున 
నిశ్చయం బిట్టిద యగుటం 
నీకుంజూడ నెట్టివాండ 

నీ కూర్మి పేర్మిం జేసి 

నీ కెనవచ్చు రాజరమణిన్‌ 


352 
326 
233 
197 
216 
119 
255 
293 
250 
220 

93 
15 
314 

30 

39 
337 
229 
287 

77 

34 
329 

32 
345 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 
నీ కొలంది గంటివ 
నీ తనయుండు సింహ 
నీ దెస నాదుచిత్తమున 
నీ నమ్మిన భూరి(శ్రవు 
నీ మాటకు దుర్యోధను 
నీ యీగి నేను భూనాయకు 
నీ యెడం జంచలమయ్యెను 
నీ విట చక్కనయి రమ్ము 
చీ వెట్టు నిశ్చయించి 
నీ సుతుండు సమరవిషయో 
నెత్తుటం దోంగియు నిగిడి 
నెరయుకినుక( బెన్వెడంద 
నెజీమాలి వీరినీతండు 
నేడు మిమ్మందణ 
నేలంగూలి మ్రానువోలె 
నేలనాలుగు సెజంగులు 
నొంచి మదించి ఖేచర 

ప 
పగవారి నాశ్రయింపక 
పటునారాచ చయంబు 
పటురయమున నాశ్వికు 
పడసి యొక్కట 
పడియును గద విడువని 
పతియిమ్మై సముదీర్ల 
పదంపడి యత్యంత 
పనిచిన నెల్లవారు 
పనిచెంగాని ధృతరాష్ట్ర 


అక 


పనుపుమనిన హృష్టుండై 


354 
148 

63 
248 

89 
152 
277 

48 
341 
362 


పద్యము 

పయిపయి నెంత లాపదలు 
పరజయము నొంది కట్టుము 
పరమతపమున నొక 
పరిజన హీనత దీనత 
పరిభవకారి యై నకుల 
పరులచేత( గానిపని 
పరుషపరాక్రమస్సురణ 
పలపలని మూంకలోలాల్‌ 
పలుకుల వెజపించెద 
పలువుర నొక్కండు నొక్కని 
పవనసుతుండు విల్‌ నటికి 
పసులని యార్చుచు మము 
పాంచాల కుమారాదులు 
పాంచాలి సేసిన తపంబు 
పాండవబల మల్పంబై 
పాండవులట్లు మజ్జనకు 
పాండవు లట్టు మధద్రపతి 
పాండవుల సైన్యమును 
పాండురాజసుతు(డు 


పాపకర్ములయిన పాండు 


పులులు దలపడిన యుబ్బును 


పూనుము చమూపతిత్వము 
పెనంకువ యెడ త్రెవ్వక 
పెనుగడంత దొడ్డయత్తళ 
పెనుపును నాకసం బవియు 
పెనురొంపి లోపలను 
పొచ్చెము లేని నెయ్యమున 
పొడుతు నెట్టు పాండు 
పొదివిన నయ్యుధిష్థిరుండు 


18 


708 

పద్యము 

పొదివిన యవ్వీరు నారాచం 
పొమ్ము పునర్దర్శన మయ్యెడు 
పొరింబొరి మోము బాష్ప 
పొలియించితి నే గుజ్జం 
ప్రణతుండై రభసోదయా 


ప్రణవమయ గరిష్టోపాయ 
ప్రతిన నెజపుట నృపులకు 


ఘు 


బంధునాశకుండు పాపాత్ము 
బకవిధ్వంసన మాచరించితి 
బదరి పాచన నామ పరమ 
బరవస మొప్ప నీవు 

బరవస మొప్ప మద్రపతి 
బలభద్రుండు సనుదెంచిన 
బలయుతముగ నడచిన 
బలవి[క్రమ ఘనులగు 
బలికొడుకు బాణుండని 


బాసటయై భీముండు 


భ 


భండనము సేయు నరు 
భద్రకరి నెక్కి చామర 
భయముం బాయంగ6 ద్రోచి 
భరితవికసనాంత; పద్మ 
భీము. డాతని మెయి 
భీముండు గురుతనయుడు 
భీముని సుయోధనుని 
భుజవీర్యంబున నచ్యుతా 
భూపతి మించి యా (ద్రుపద 


190 


234 
271 
236 

92 
286 
267 

27 
269 
125 


127 
139 
215 
365 

95 
153 
303 

41 
169 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము 

భూమిమీద నిట్లు బోర 
భూరి శ్రవు డొక్కనితో 
భృగుశాపంబునం (బ్రాపించు 


ను 


మండల (ప్రచార మహితా 
మందిరంబు (ప్రవేశింపక 
మదమడంగ యొక్కరుండును 
మదమున నిమ్మెయింగదిసి 
మ(దద్రపతి ధర్మజుని విల్లు 
మ(ద్రవిభుండు ధర్మమారుత 
మటద్రవిభువారి నిమ్మెయి 
మనకుం గౌరవులకు 

మన మొకళ్ళొకళ్ళకు 

మన రాజును దేవులు 
మనవారి కపుడు భీష్ముని 
మన సేన విజిగె నృప 
మనుజులకు నిట్టి చందము 
మమ్ము నపహసించిన వారిలో 
మణియు ధృష్టద్యుమ్నుండు 
మజీయు ననేక ప్రకారం 
మణియు ననేకు లనేకులం 
మణియు నిర్భాతపాత 
మజీయును 

మజీయును 

మజియును మృతులైన 
మజియును శిక్షావిశేషం 
మణియు నొకండు వింటె 
మణియు నొక్క తెజంగు 


86 

22 
191 

86 
121 
125 
141 
336 

49 
353 
143 
151 
359 
185 

06 
159 
155 
291 

79 
354 
283 
297 
353 
230 


పద్యము 

మహిత కీర్తి పుష్పమాలిక 
మాధ్రీపుత్రునిచేత గర్ల 
మాయలుగల్లు దుష్టులకు 
మాటు మానిసి లేకుండ 
మీకెజింగించి పోవచ్చితి 
మీరలేర్పడ వడిందల 
మీరేవురును బరివార 
మీణీన యుబ్బున మీందికి 
మునిపతి కృష్ణదైపాయ 
మునిశాపంబును బ్రతినయు 
మును చనియె. బ్రభాసము 
మును మము గొడ్డువోయి 
మునుము బయలైన నవి 
మును లోకము ధర్మపరుం 
మును విదురుండు సెప్పె 
మున్ను చెప్పిన వారుగా 
మూడు నారాచముల 
మూర్తి చతుష్టయంబు 


మొనసి చనుదెంచు 


య 


యదుకుల దిపకుండగు 


ర 


రండిట యొక్క డొక్కడ 
రథంబులు గజంబులు 
రయంబున రథంబు 


రాజులు భక్తిం గొల్వగ 


263 


162 


241 


229 


162 


167 


33 


పద్యము 
రాజ్యభాగంబు దగ 


రౌ(ద్రోల్లాసము మూర్తి 
౧ re) 


© 


లావు గలిగి మొక్కలమ్మున 
లీలం గట్టియతోడం గూలంగ 
లెమ్ము కురునాథ కడంగుము 


లేలెమ్ము బిరుదవై 


న 


వగవకుండుం డనియే 
వడముడి( దలమిగిలి 
వనితలకు విప్రులకుం 
వలసిన యస్ర్రశస్త్ర 
వా(డితూపులు నకులుమై 
వాని గద భారమునకు 
వాయుతనయు బుళ్య 
వాయునందను(డు గదా 
వార లలిగియొక్క యమ్ముడి 
వారి నాలోకించి యుభయ 
వారు వారణపురంబున 
వాలి దుళ్ళాసనుని జమ్ము 
వాలి యతండు బాహు 
వాలి యెలుంగు సూపి 
వింతకూరలు గుడుపున 
వితత వీరా[గ్రహావేశాది 
విదురాదులు 'సెప్పంగ 


విధి ప్రతికూలు.2 


209 


235 


78 


150 


225 


298 


324 


312 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 

వినయంబు తోడమోడ్సు 
విని (క్రీడి యపుడు మారుతి 
విని వారలతని. దోడ్కొని 
వినుండుపస్పర్శమందు 
వినుడు మహానుభావు 
విను జీవముతో నిన్నుం 
విను దుర్యోధన దుళ్ళాసనుల 
విను పాణిగ్రహణము 

విను మక్కుమారు. డుత్తమ 
విను మయ్యేజులలో 

విను మిరువది యేడమ్ముల 
వినుము గదారణమున 
వినుము ధృతరాష్ట్ర నందను 
వినుము నరేంద్ర యవ్విధ 
వినుము నరేంద్ర యేను 
వినుము నరేంద్ర సైనికులు 
వినుము నీకు గృష్టునకును 
వినుము శంఖ తీర్థమునకు 
వినుము సత్యంబు పల్కెద 
విను మేను కల్లసారెలు 
విను మోఘవతీ తీరంబున 
విపుల విషాద తాపమున 
విభవంబునుం (బతాప 
విరథుండు నచాపుడు 
విరథుండున్‌ వినికృత్త 
విరథుండై పొలివోని 
విరథుండై యభిరామ 

వీడు పాడుగాన విశ్రాంతి 
వీని నేటికి. బట్టితి 


240 
174 
244 
237 
141 
223 
250 
362 
309 
350 
347 

34 
129 

73 

85 
151 
338 
193 


పద్యము 

వెరవున నంగముల్‌ 
వెరవున లావుంజీవయు 
వెరవున లావునుం గలిగి 
వెరవును లావునుం గలుగు 
వేగ తాంకు మైదువేల 
వేజొక చాపమెత్తి 
వ్యూహాభావము సూచి 


శ 


శంకరు6. డుదితభాస్కర 
శంకలేక కడ౦గి 

శకుని నందనుండును 
శరగురు. డట్టియోధు 
శరముల బొదివిన 
శల్యుండు బలునారసము 
శల్యు నెబుంగుదు శౌర్య 
శిని మనుమండు గవలను 
శూరు(డ వండ్రునిన్‌ మడువు 
శెనేయు( డడరి యుజ్జ్వ్యల 
శ్రీకరణ నిపుణపద 
శ్రీగిరిజా సమవాయమహా 
(శుతివాక్యార్థమయ 
శ్వేతాశ్య పాటవంబు 


స 


సంగ విదూరతా కలిత 
సకలధరణికి నాధు(డై 
సత్యకర్ముని తల 


సదనంబుకుం జని 


709 


158 


293 


266 
309 
154 
14 
154 
124 
45 
100 
213 
98 
191 
01 
364 
24 


189 
290 
178 

47 


710 శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము పుట పద్యము పుట 
సమదగజాధి రూఢుండయి 147 హర్షావేశలఘుచారిత్రుం 311 
సమయంబు నేకరా(త్ర 278 హస్తతల యెత్తి నిలునిలు 75 
సమరము నిష్కారణ 28 హిరణ్యకశిపువృత్ర 212 
సమరము పాడి నీవెజిగి 224 హృషీ కేశు నుద్దేశించి 130 
సమరము మిము బోంట్లకు 22 sa 

సమరము శమంత పంచక 354 

సహదేవుండది శాత 186 

సితనీలాదికవర్ణా 365 

సుతు డీల్షిన మద్రమహీ 83 

సురధుంగూల్చి యతని 106 

సురథుండు గురు సుతుపై 106 

సురనదీసుతు చావును 54 

సురలచ్చెరువును 299 

సురలనైన గెలుతు 68 

సురసరిదాత్మజుండును 18 


సూత సుత యిట్లు పగతుర 202 


సూతసుతుండుజేయ 21 
సేనయు నొక్కుమ్మడి 14 
స్ఫురిత షడర్హనేత్రుని 127 
హ 
హతశేషులైన పతాకా 198 
హరి తలపు గూడ 321 
హరియును గాదనండు 30 
హరియును సాత్యకియు 242 
హరి యెజుంగని చక్కటి 243 
హరి వచనంబు లనత్యత 101 
హరుండు దనదు వీర్య 260 


హరు(డును గంగయున్‌ 263 


పద్యము 
అ 


అంతం బెద్దకాలంబునకు 
అంత. బశ్చిమధరణీధరా(గ్ర 
అందలి వార లెల్లను 
అకలుషహృదయాభి వ్యక్త 
అ(క్రమవృత్తి గీడు తెరువై 
అఖిల దేవతామయాత్ము. 
అగ్గురునందనుండు హరిణా 
అచటి జనములు పగలింటి 
అట్టి గర్భంబు నిలుపు 
అట్ని యెడ 

లు 
అట్ని యెడ 

లు 
అట్లివి యదేవదేవుని 

లు లు 
అట్లు గాంచి యక్కాంతచుట 

) లు 
అట్లు చని ని(ద్రావివశంబైన 

౧ pp 
అట్టు విహరించి హతశేషులైన 
అట్రనం బశ్చాత్తాపంబునం 

యు 
అడవి దరమిడి నబుకంగ 
అత(డటు లేపునం జనంగ 
అతండు (బ్రహ్మపాలి కతిరయ 
అతండు మదీయ సఖ్యవరు 
అతనికి సన్మానము 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


ణా వ్ర శ్రీ లి 


పద్యము 

అతని మొగంబుమీ(ద 
అతిశోక (క్రోధవేగవ్యథిత 
అతులతపోమయం బయి 
అతుల శరంబులట్టు 
అది యట్టుండ మన 
అది యాని పెనుంజిచ్చై 
అదియునుం గాక 
అదియునుం గాక 
అద్దేవియు నకులునిచేత 
అధికనిష్టమై (బ్రహ్మచర్య 
అధికబలము గెల్చి 
అనఘు6 డభిమన్యుతేజం 
అన నప్పలుకులు వెడవెడ 
అన విని కృష్ణద్వైపాయను 
అనవుడు 

అనవుడు. గృపాచార్యుం 
అనవుడు నవ్వీరుండు 
అనవుడు నాతండిట్టులను 
అని కలిపికొని పలికి 

అని చెప్పి 

అని చెప్పిన వినుచు మున్ను 
అని చెప్పి మనోగతంబవ 
అని చెప్పి వినుమట్టు 


పద్యము 

అని తన్ను(దాన నిందించు 
అని తలంచి భూతకృత్యం 
అనిన గొండొక తెలివొందు 
అనిన నమ్మహీకాంతునకు 
అనిన నమ్మాటలు 

అనిన యమ్మహీపతి కతం 
అనిన విని నగుచు6 గుంభజ 
అనిన విని యగ్గురుపుత్రుదెసం 
అనిన విని యన్నరపతులు 
అనిన విని యమ్మునిపతి 
అని విని యశ్యత్లామ 

అనిన విని యా జగత్కర్త 
అనిన విని వారలు ధృష్టద్యుమ్న 
అనిన విని సవ్యసాచి 

అని నా మాణుగా 

అని పలికి తమ్మునతండు 
అని పలికి తన మానుషంబు 
అని పలికి పరమాదరణీయు 
అని పలికి యశ్యత్లామ 

అని పలుకుచు. బరమేశ్వరు 
అని పలుమాటలాడి 


అని పెక్కు భంగుల 


712 


పద్యము 


అని ప్రార్థించి 
అని మజియును 
అనిమిష సంఘమెల్లను 


అని యప్పుడశ్వత్థామోద్దామ 


అని యమ్మువ్వుర మొగంబులు 


అని యిట్లు వారి నిశ్చయించి 
అని యిట్లు వారి నగ్గించి 
అని యిట్లు శపియించి 
అనిల సుతుండు శోకమును 
అని వగలం బొగిలి పాంచాలి 
అని వెండియు 

అని వెండియు 

అని హృదయంబునం 
అనుచు. జయ్యన న(స్త్రవిద్యా 
అనుచు. బెలుచ నొంప 
అనుచు నరిగి 

అనుటయు నమ్మనుజపతి 
అనుటయు నమ్మానవపతి 
అను నీతివాక్యంబులు విందు 
అప్పుడు 

అప్పుడు ప్రదీప్త్రవదనులు. 
అమరులు భక్తిం (గతు 
అమితబలంబు దర్పమును 


అమృతంబు నింపు కర్లములకు 


అమ్మహాదేవుని దివ్యలీలలు 
అమ్మహీకాంతుండు 

అరదం బిమ్మెయి నెక్కి 
అరదములు డిగ్గి వగలం 
అరవాయి గొనక 
అరుగుదెంచి యంతంతనవనీ 
అర్జున యర్షున యిది 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము పుట 
అఅచినం బజిచిన |వ్రేళులు 469 
అలంత గదిరి నోరెండంగ 477 


అలఘుతరాత్మ సారుండగు 407 


అలికిడి మేల్కను నతని 431 
అలిగిన పినాకి చందం 390 
అలిగి యతండు నితాంతో 408 
అలుక మనంబునం గదిరి 397 
అలుక యెత్తినవానికి 393 
అ(స్తమ(స్తముతో శాంత 496 
ఆ 
ఆంగిరసకులజనిత మీ 417 
ఆ కలకలమున మేల్కని 430 
ఆ కలననట్టు సేసి 446 
ఆత్మకోపంబు పుచ్చి 521 
ఆ దివ్యాస్రంబు నీ కిచ్చెద 486 


ఆ దివ్యాస్రమునం దుద్యత 493 
ఆ దేవుండు వారందటు 
ఆపద బడి యొక్కండు 
ఆ యోధవరు బారి కగ్గంబు 448 
ఆ లోన 

ఆ సమయంబున 
ఆ సమయంబున లింగము 517 


ఇ 


ఇట్టు లొదింగినం జావుదప్పునే 492 
ఇట్టతని య(గ్రభాగంబున 405 
ఇట్టు తన కెలంకుల 423 
ఇట్లు (ద్రుపద పుత్రుల 432 


ఇట్టు (ద్రౌపదీ తనయ పంచకంబు 442 
ఇట్టు నకుల సూనుండు సమసిన 441 
ఇట్టు నిశ్చయించి యెసకంపు 396 


ఇట్టు పడి సాత్యకి ప్రయత్నంబున476 


పద్యము పుట 
ఇట్టు (ప్రసన్నుండై 521 
ఇట్లు రాత్రియగుట 372 


ఇట్లు సజ్యంబయిన చాపంబు 429 
ఇట్టు సన్నద్దంబైన యా రథంబు 490 
ఇట్లు సహదేవ పూర్వజుం 483 
ఇట్టు సృజియించి యవ్వరించి 515 
ఇట్లెదుర నిల్చిన భక్తవత్సలుం 418 
ఇట్లెసంగు బహుళ కోలాహలంబున446 
ఇత్తెబింగునం బాండవా(గజాండు 510 
ఇత్తైణంగున6 గృపాయత్తచిత్తుండై 521 
ఇత్తెబింగున వికృతాననుండై 441 


ఇది శ్రీమదుభయ 524 
ఇబ్బంగి. బీనుంగపెంటలైన 434 
ఇమ్మెయి నా రథికవరులు 371 
ఇమ్మెయి నీదగు 418 
ఇవ్విధంబున 510 
ఇవ్విధంబున జిత్రవధంబునకు 440 
ఇవ్విధంబున గురుసుతు 423 
ఇవ్విధంబున దొరలు దెగినను 443 
ఇవ్విధంబున ధర్మతన 439 
ఇవ్విధంబున నతనిచేత 426 

375 


ఇవ్విధంబున నిద్రావశంబులైన 
ఇవ్విధంబున యజ్ఞం బప(క్రాంతం 519 


ఇవ్విధంబున వివిధ 450 

ఇవ్విధమునం జేరి 416 

ఇవ్విధమున సకలహేతులు 408 

ఇవ్విహంగమ ముపదేశమిచ్చె 375 
ఈ 

ఈ చ(క్రంబు నీక ధరియింపం 489 
ఉ్‌ 

ఉద్యోగ స్ఫురితుండజయ్య 512 


ఉరంబును మెడయును 426 


పద్యము పుట 
ఉటికి మంటలోన 418 
ఉలికి యటువోవుటుడిగి 369 
ని 
ఎట్టివారలకైన నెణబుంగంగ 471 
ఎత్తినప్పుడు విడియుచో 377 
ఎన్నంబడి జను లెజింగిన 393 
ఎవ్వరెంత జేసి రేనియు 379 
ఏ 
ఏక నిశ్చయమున 402 
ఏనీ యాపద గడచిన 413 
ఏను మదస్రం బుడుపం 497 
ఏ నొక్కని( బాండవ సం 502 
ఏ మటుపోక శౌరి మది 462 
ఏయ నొల్లక యసురుల 520 
ఒ 
ఒండు తలపు లుడిగి 403 
ఓ 
ఓడిపోయి డప్పినూని 388 
ఓరి ధాత్రీసురాధమ 492 
క్ర 
కనకప్రస్ఫీత రత్నోత్కర 483 
కని పాండవేయ రాగపాత్ర 501 
కనిశోకం బాత్మలం దగ్గలముగ 455 
కరిహయ నరశవముల 389 
కరు మనము పెద్దగాం గొని 463 
కలయంగ వీడు మేల్కని 437 


కలిమికి నొప్పుగాంగ బలగంబులు 479 


కలుగు గురుసుతున కెట్టుం 372 
కవ్వడియున్‌ ముకుందు(డును 396 
కాలను గేలనుం జదిపి 428 
కాలాకారత౦ బేర్చి దోర్లసిత 171 


గద్య పద్య ప్రథమ పాద సూచి 
పద్యము పుట 


కావున గోదండంబు నెక్కుడించి 393 


కుడువ6గ6 గట్ట బంధులకు 459 
కురుపతికి జయముగోరెడు 453 
కురువర నీ మగంటిమియు. 458 


కూర్చి తొలుత గురునందనునకుం 494 
కృపుండున్‌ హార్షిక్యుండున్‌ 470 
కృష్ణ సన్మానంబును గృతంబయ్యె 420 


కెలంకులు గలయం బరికించి 491 


కొండొకసేపునకు మూర్చ 471 
కొన్నిటి కంఠముల్‌ 375 
కొన్నిటి పాదముల్‌ నజుకుం 434 
కొన్ని యడుగులు వచ్చి 478 
కౌరవనాయక నీదు 459 
క్రోధము లోభమున్‌ భయము 382 
క్ష 
క్షత్ర ధర్మ మాత్మ౮ైకొని 481 
క్షరిత శోణిత మగు 404 
క్షితిపతి తనయుల్‌ పోరన్‌ 480 
ఖ 
ఖరనారాచ పరంపరా 431 
గ 


గురుతనయు. డగుటం బ్రాణము 508 


గురుదెసవంత నాతురతం 394 
గురుని చావు తెజంగు 454 
గురుపుత్ర శస్త్ర నిహతిం 427 


గురుసుతుండు (క్రోధమయమగు 443 


గెలుపు నూజట నొదవు 389 
గోవు బ్రాహ్మణు 409 
చ 
చంపె6 గురువిభు నాకు 498 
చతురంగచ్చేద కేళీ 438 


పద్యము 
చప్పరంబు వెడలి చనుదెంచి 
చరణ యుగళకాంతి 
చూడామణి గోలుపోవుటంజేసి 
చేయి నరు(డు దునుమ 

జ 
జగమెయి6ంగంగ దుళ్ళీలం 
జతుగృహ దాహావసరమున 
జనకు(డు లేమికిం గడు 
జనపతి పంప గేశవుండు 
జలధుల్‌ ఘూల్లిల్లె 

త 
తక్కును గల పాంచాలుర 
తగునని మరణాదులకై 
తగుపని కుద్యోగించుచు. 
తత్రదేశంబు నవ్వీటిలోనుం 
తదనంతరంబ యుత్తమౌజుని 
తన యరదముమీ(దం గల 
తనువు పులకల (ప్రోవుగా 
తపమును (బ్రహ్మచర్యమును 


తలలన్‌ హస్తమ్ములం బాదముల. 


తానును గాంధారియు 

తా వెసంబోవునవ్లు 
తుండంబుల్‌ నుగ్గు నుగ్గె 
తెరయును మేలుకట్టు. దగు 
తెజలౌట్టిదియో నా మది 
తెలిపిన( గనువిచ్చి తన్నుం 
తెల్లమిగాంగ నేను శివదేవు 
తెల్లముగ నీదు చిత్తంబు 
తొడంగి యనుష్టాన ప్రపంచ 
తొడలు విటిగి నేల. 

త్రావితి దుస్ఫసేను రుధిరం 


714 


పద్యము 

ద 
దనుజవాతంబు కాంతాతతి 
దివిజ దానవ గంధర్వాది 


దురమున. బెంపు. జేవయును 


దుష్పథంబుల. జొరనీక 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 

ధ 
ధరణి నెటి దప్ప నొజంగిన 
ధరణీచక్రము దిర్దిరం దిరిగెం 
ధర్మము దప్పక నయగతి 
ధర్మము మాని యూరులు 
ధర్మాత్ముండగు నారదుం 
ధృష్టద్యుమ్నుని నిట్టతి 
ధృష్టద్యుమ్నుని ముట్టి 

న 
నరవర మన వీడు 
నా పలుకునట్టి యా(గ్రహ 
నా మనమార దీనింగని 


నిద్రాసక్తుని. గొంతమేల్కనిన 


నినుగూడన్‌ వీడె వచ్చెన్‌ 
బ్బ చెప్పినది యెల్ల 
yr] 
నీతి దొణంగి కార్యముల 
నీవును నీ యోధవరులు 
నేలపయిం బడం దిగిచి 
న్యాయము దప్పకుండంగ 
ప 
పక్షపాతంబున నీ విట్లు 
(39) 
పగతు పని సక్కనయ్యెన్‌ 
పటువేగంబున ముట్టి 
పరమజ్జేయ స్వభావా 
పరిణామగమ్య నిగమా 


పద్యము 
పరిభవ జాత రోషమున( 
పజిచిన వారికి. బగమాజు 


పలువురు గూడి కౌరవనృపాలకు 


పలువురు మహా(స్త విత్తము 
పాండవ శిబిరము. జొచ్చి 
పాండవులం బరిమార్చు పని 
పాండవులం బాంచాలుర. 
పాండుతనయులు నాచేత. 
పాండు నందనులకు (బ్రా(తె 
పాండునరేంద్రనందనుల 
పాండునృపాల నందనుల 
పీనుగ్రై యున్న 
పుణ్యలోకమునకు. బోయిన 
పుత్రులకు బాంధవులకును 
పురపురం బొక్కి యా నృపతి 
పూనితి నిష్టమెయి న్నిను 
పెనుమంచున. జెలువేదిన 
పేర్చి యప్పరమేశ్చరు 
ప్రద్యోతితానేక రత్నశోభిత 
ప్రారంభుల కెల్లం బౌరు 

ల 
బలమున శౌర్యసంపద 
బాణజ్యాలా నితాంతప్రసరణ 
(బ్రహ్మ శిరోనామకం బగు 
'బ్రాహ్మణుండ వయ్యు నిట్టు 


భ 


భావం బేకముఖంబు( చేసికొని 


భీకర విష్ణురూపములు 
భీమసేను నుద్దేశించి 


భూతంబుల సృజియించుట 


భూతంబుల సృజియించుటకుం 


శ్రీమదాంధ్ర మహాభారతము - శల్యపర్వము 


పద్యము 
భూతసంచయసృష్టి 
భూరమణ గాఢ నిద్రం 
భ్రుకుటిత వికటఫాల 
ను 
మందగతిం (బ్రవేశించి 
మతినెప్పుడు 6దా ధర్మ 
మతిమంతు లైనవారికి 
మదమునం దేలి యేమజీన 
మనమందజమును ధృత 
మనము వినంగ రాజు 
మనస్వినివైన నీకుపశమ 
మనుజులపై (బ్రహ్మశిరం 
మణియు నతండు 
మణియును 
మజీయును 
మహితశాస్తకలిత 
మిడుంగుజబుగములు 
మీరును దెంపు సొంపెసంగ 
మీరెఖుంగనియది లేదు 
మున్నిట్టి తెజంగుశోకం 
మేటి విల్లును దివ్యాస్తకోటి 
మేన భసిత మలంది 
మొగ దప్పితిమి రణమున 
ర 
రక్కసు(డో మానిసియో 
రక్త సంసిక్తమైన ధరాతల 
రథంబులు డిగ్గి 
రాజు గూల్చి జయము. 
అ 
లావును వెరవును 
లే దింకం బగ యని 


379 
388 


పద్యము 

న 
వచ్చి యవ్వటవిటపంబు 
వనజాన్షుండు (ద్రౌణికి 
వర దివ్యాస్తవిదుండు 
వాడు మొదలుగా6 బగతుర 
వాని వెలార్పవలయు 
వాయుసుతు. బనిచి 
వారలకడ విదురుండునుండు 
వారల నేర్పడ నాలోకించి 
వారి నెట్టు నిందింపవు 
వారి ముఖ మండలములతో 
వారు చేసిన విధంబు 
వితత జ్యానాద మాశావితతి 
విను కృతవర్మ దివ్య శరవేది 
విను మగస్తు(డు మా తండ్రి 
విను మా భూతం బిట్టిది 
వినుము కురుక్షితీశుండు 
వినుము గురుద్రోహికి 
వినుము ధృతరాష్ట్ర వంశం 
వినుము సకల పృథివియు 
విలసితంబగు నమ్మణి 
వివశత భీతి. బొంది కడు 
వీ డెల్లం దల్లడిల్లన్‌ 
వీరి పెను. బ్రాపు వడసినం 
వెండియు 
వెర విట్టి తెజంగిది 
వెణ పావంతయులేక 

శ 
శర దంష్టా భీషణంబై 
శరముల( దోమురంబులను 
శాతాస్త్ర స్సార వీచి 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 
శివుండు ప్రసన్నుడైన 
శోకవేగ సంతప్తుండై 
శ్రీమత్కొస్తుభరత్నో 
శ్రీ శాశ్వతత్వ కరణ 
శ్రుతసేను( డవ్లు కోప 

స 
సంజయ కురురాజు సమయునే 
సంజయునిచేత గురుసుతో 
సకల జగ(త్రసిద్దమగు 


సకల పాంచాలురు సమసిరి 


సమయించి మతి విశ్రమించియు 


సమయింతు. బొదివి 
సమరప్రకారం బంతయు 
సరభసంబుగ6 దోమరసమితి 
సలిపి నారొక్క వటవిటపి 
సలిల సమీపదేశమున 
సాయంప్రాతర్వుత 
సారాచార నిరూఢుంశైన 
సీరి యనారతంబుం దన 
సుర నికరానందకరా 
సుర లా(క్రతువుం దారును 
సుర లొక్క మహాధ్వర 
స్థాణు నుగుని శివు 
స్సుర దశత్తామ చంచద్భుజ 
హ 
హరు. బరమేశ్వరేశ్వరు( 
హృదయమునం గలంక 


పుట 
513 
470 
367 
467 
441 


370 
368 
488 
451 
397 
396 
422 
407 
371 
491 
523 
394 
457 
523 
520 
517 
412 
476 


513 
406 


పద్యము 


715 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ల్‌ 
ఇ పరము 
స్తిపర్వ 
గద్య పద్య ప్రథమ పాద సూచి 
ను నా! 
పద్యము పుట పద్యము పుట పద్యము పుట 
జ అనవుడు నిట్టను నన్నర 552 అని మజియు ననేక 630 
అని ఘోరంబుగ బలికిన 684 ని మొన నెవరికిని 645 
అంగంబు కోమల మంతరంగంబు646 య్‌ వే 
అని చూపి యిటనియె 680 ని యనేక గు 537 
అంగదంబులు6 గంకణంబులు 677 ల - bs 
అని చెపిన నమిభుండు 566 ని యనేక గు 638 
అందొకండును రణావని 577 ఎ స్‌ ui 
అని చెపి యుంటి నా చెపిన 632 ని టు విలాప 673 
అంధులకు నూంతకోలగా 604 ఎ ఎ eT 
అని చెపెనపుడు 591 ని ను 642 
అక టకట యుత్తరుండు 652 ఎ - ~ cep 
అని చెవి సూండినటు 686 ని రునుల మారొ)ని 693 
అగ్గాంధార రాజనందన 622 ద్ర క మస గ్‌ 
అని తదియ జన 692 ని విలాప శ 695 
అచ్చోటు లంటిచూచుచు 609 రో ఠి ఇ వపా 
అని దురోఃధన వల్లభ 635 ని వెండియు 36 
అచ్యుత వీడె. మహాభీల 640 భీ 5 . 
అనిన దదనంతరంబ 576 అని వెండియు 46 
అట్టల కడ యుత్తమాంగ 627 ప 
అనిన పలుకులు వి 685 నుచునాది టు పలవింప 652 
అట్టియెడ6 బురంబున 574 నీ నీ reas ee 
అనిన భిముండు భితి 599 నుటయు 604 
అట్టియెడ 548 ” 
అనిన విని నాథవంతులు 688 నుటయు నమృహాత్యుండట్ల 571 
అట్టు జనియించి మనుజుండు 545 లో న్‌ థి ట్‌ 
అనిన విని సరతక నమ 564 నుటయు నమహాతుుండు 594 
అడల నేటికి నీచేత 589 ఏ హై టా 
అని నీ కొడుకునకుం జెప్పిం 601  అనుటయు విదురుం 554 
అత(డు మాకు నన్నయని 695 
అని పనవుచును యదియ 670 నొదముూలమెయుండి 601 
అతని నందను(డు సుకేతు 680 ఎ అల్ప టల 
అతిదుర్గ మగు నరణ్య 548 క 
అని పలికి పశాత్తాప 682 క షణార 549 
అదియునుం గాక 590 ఎ ఆబ్బ ఢాళీషణా 
అని పలుకుటయు ధర్మ 688 అప్పుడు కురువీరాగారం 574 
అదియునుం గాక 69 
అని పలుకుదు రిటు 585 మ్సహీవి డు 660 
అదియునుంగాక విను 603 = క అ 
అని పలుకునపుడు దు 629 ముులును విండు 620 
అది యెటంటేని గర్భాధాన 543 భీ bus 5 
gg అని మజియుం బలుదెణుంగులం654 అరయ జీవలోక మ(ధ్రువ 561 
అధికపంకపతితమై 660 3 
అని మజియు నిటనియె 647 రయ నిది పెదయని 647 
అనయము లోలతమై 555 ప వ ళ్‌ అద్ర 
అని మజీయును 555 రయ వచిన దనమేను 542 
అనవుడు ననిలపుత్రుం 602 న్‌ J 


పద్వము 


అరి విమర్షియితనికై 
అరుల నెల్లనుగాల్చి 
౧M 

అర్జున భీష్మచాపాచార్య 
అర్హును.డు వెట్ల 

జ లు 
అర్జ్హునుండొకరుండు దక్కును 
అల్లవారె యవంతీశుల 
అవయవములు రూపటగ 


ఆ 


ఆచార్య సుతుడు గృపా 
ఆ చావు సావందగు 

ఆ పగ్గంబులు శీలం 
ఆరంగూరిన శోకము 

ఆ రెండు పనులకై యట్లు 
ఆర్యులు దజీతోం దగియెడు 
ఆలమునకు వెడలు 

ఆ సభ నమ్మెయి నీదు 

ఆ సభలోని కట్టు 

ఆ సమయంబున నప్పాండు 
ఆహవంబున యందు 


ఇ 
ఇంకనేమి సేయువాండ 
ఇందు జంపితినని 
ఇక్కురువరునాండ్రురలో 
ఇట్టవునె మాద్రితోడం 
ఇట్టివి యెల్లనుం గను 
ఇట్లననేల యంటేని 
ఇట్లనియెదంగాక నాచేత 
ఇట్టాధృతరా[ష్ట మహిషి 
ఇట్టున్న యతనికి 
ఇట్టు పలికిన యచ్యుతుం 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


ఇట్టు మాత్స్యపాంచాల 

ఇట్లు మూర్చిల్లి కొండొక 

ఇట్టు మేదినిం బడి 

ఇతని చుట్టును గలకల 

ఇతని చుట్టునున్న యెల 

ఇత్తెజంగున దశసహగస్ర 

ఇది యంతయు నీచే 

ఇది యిటులగు టట్టెజిగి 

ఇవ్విధంబున నాలింగనంబు 

ఇది శ్రీ మదుభయ కవిమిత్ర 

ఇది శ్రీమదుభయ కవిమి(త్ర 
ఈ 


ఈత(డు రణంబునకు నెత్తి 
ఈ రమణీ రత్నంబు 
ఈ రాజు భీమసేను 
ఈ లోకము నిస్సారం 
ఈ సుమధ్యమ యిమ్మహీశ్వరు 
& 
ఉత్తర యిక్కుమారోత్తము 
ఉల్లంబప్రియమొంద 
ని 
ఎట్టనిన 
ఎజకలు విటిగిన 
ఎవ్వరాత్మదేహములు 
ఏ 
ఏడ్వనందణపై. జేతు లిడుచు 
ఏనసూయా(గ్రస్త్యగాను 
ఏనిది యంతయు నెణుగుదు 


648 
585 


564 
530 
687 


608 
598 
568 


ఏను దుర్యోధనునితో 

ఏను నతనికి జెప్పితిం 

ఏము నీ పుత్రుచే నెన్ని యేనీ 
ఒ 


ఒకయింటనుండి వేజొక 
ఒక్కరుని నీవు సంపక 
ఒరునితోడం బోర హరి 
ఒరుల యున్నతి సయిరింప 


ఓ 
ఓ రాజ కల్పక్షయోప 


క 


కనకపుంఖ శరావృత 
కనక బహురత్నమయ 
కరములుం జరణంబులున్‌ 
కర్చు. దొలుచూలుగా 
కలసి శుక్ష శోణితములు 
కాకులును (గద్దలును 
కావునం గురుకుమారుల 
కావున 

కావున నీ దెస నాతనికిన్‌ 
కావున నేతత్స్వరూపం 
కావున వారికి వగవం 
కావున సంసారంబు 
కుంతీ ప్రముఖంబైన కురు 
కుత్తుకుల బంటియగు 
కురుక్షోణి నాథుండు 
కురురాజు మొదలైన 
కురువంశ మెడలవచ్చిన 
కూరు మొనపెట్టి నట్టులు 


717 


669 


647 
634 
643 
694 
544 
655 
578 
589 
569 
552 
538 
547 
572 
620 
660 
682 
662 
627 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 
కూలియుం గాంతి యిగుర్చగ 624 _జననియు భార్యయు 637 _ త్వరితరథాశ్వమారుత 677 
కృపి మున్నుగ శిష్యులు 668 _జనులెల్లను రాధేయుం 692 ద 
కృపుని తోబుట్టువు కృపి రర7 జీవమేటికి రాజ్యమేటికిం 606 దానంజ్రేసి యిట్లు సకల 567 
కొండొక వగపున కేనియు 573 జున్ను డెప్పరంపుం జ్యోటెన 535 దానాద్యుత్తమకర్మ విధానం 578 
కొడుకుచావుకంటె 635 _జూదమునప్పుడు సర్వ 631 దెసలు గలయంగం జూచుచు 549 
కొటుత నుఖుకు గాని 534 డ దేవకృతంబులు ధీరుల 563 
కోపంబుత్కటమై యారూప 587 _డెందము తిర్యగ్యోనుల 569 _దేవతలకుం గృత్యం 563 
కోసలనాథుండు భాసుర 676 త దేవలోకంబున 651 
కంటు 63కి శ్రసంబగ దీర్చుట యిమ్మై 643 దేవవ్రతుండు గీర్వాణా 665 
కౌరవసేనా వీరులు 603 శత్యాలో ద్దీపితంబైన $00 దేవా జనమేజయ జగతీ 526 
న 642 షి మేలుం గీడుందా మదిం 592 దేవా వైశంపాయనుండు 617 
గ తనయ శోకాతురుండవై 590 దేవుడుగాకితండు నరుడు 663 
గరుపాణుగ మేను ప్రకంప 548 _ తనయు. గాచుపనికి 658 దైవంబు దుఃఖభాజనత్వం 532 
గురుని మున్నిడుకొని 666  తనయు లందణు( బొలియుట 582 దైవంబు దుర్యోధనాదులగు _ 681 
గురుని శరంబులు దా(కిన 652 _ తనలేనిచోటం బలువురు 650 _ధైవకృతము నా పంపు 570 
గొడుగుల పటీయలు 618° “తన ముతుతరును వానకు. “కర. లాలన రలు తనల. (రకర 
చ తనుజ శోకార్తయైన 576 _ ద్రుపదతనయుండట్టె 667 
చందనార్ర కుట్టిమముల 638 తపస్స్వాధ్యాయాది 612 ee గ్‌ 
చనంగ నాతండ సాత్యకి న బెట OR 95 
చరణంబులు దొట్రిల్లం tbs తమ తమ తప్పుల 566 ద్రోణు(డు దలరందలపడి 679 
చింతాపరత్వంబున 5g తమ్ముడ శకునియుం గర్జుడు 566 ధ 
చింతాభరంబున నూరక క్ర తజఅచుగ శస్రాస్రంబులు 687 ధనమంతయుం బొలియ 560 
చూచితే భగదత్తు 661 తలపోసి చూడంగ ధర్మ 599  ధరణింగల రాజులకుం 606 
చూడు మిమ్ముద్దియ సుతు 636. లలయుం గొళులుం దమ 679  ధరణిగజ ఘోటకము iss 
చూడుము ధృతరాష్టు కంద. ఆానుయుట్టుందగిల్పియగ 536 రతనాథ వినుము 550 
చెలులైనం జూడ బయ్యెద 573 _తీత్రబాణజాల దీప్పులు 663 ధరణినాయక యట్లు 527 
చెవిని సొగియించు వీణా స. 594 ధరియించెదం బ్రాణము 571 
చేతులు నడుదల సేర్చు కం క లాస్‌ 555... ధర్మంబు పరిగ్రహించి 598 
5 తొల్లి సృంజయుండు పుత్ర 533 _ ధర్మవేదిత్వ మీ ధరణీ 583 
mre wy, ee 658 ధృతరాష్ట్ర పాండుభూపతుల 682 
es Os త్య్వంతాహంత నిరసన 697 ధృతరాష్ట్రం డిట్టివాండు 586 


పద్యము 


న 


నక్కతోడేలు వీని 

నరవర యేర్పడ విను 
నాంటిమాట లుల్లంబున 
నాంటి రాత్రి యరులు 

నా కీడు దలథ నేరక 

నిను నే నిట్టూరార్చెద 
నిజభూషణాతప(త్ర 

నీకు నితరులట్ట శోకింప 

నీ పలుకెల్ల నిక్కము 

నీ పుత్రుల జంపించిన 

నీ మూర్తియందు. బ్రాణము 
నీ యవినీతియుం గొడుకుల 
నీ యుల్లంబొక నియతిం 
నీవు. గొడుకు. బల్కు 
నీవు ధర్మభంగి నెజుంగ 

నీ వెటుంగక యుండగా 


నుజుమైన కాల్చలంబులు 


అక్ష 


ణి 


పంచాననంబు చేతం 
పండితుల నవి గలంపం 
పగవారి మొనలను 
పడియుండి తలదోర్చి 
పదునెనిమిది యక్షాహిణులు 
పదునొకం డక్షొహిణు 
పరశురాముని శాపంబు 
పల్కుతప్పమి నెజపంగ 
పాండవ శిబిరంబున 
పాండవుల వలని 
పాండవులును బాంచాలురు 
పాండవేయా(గ్రజుపై 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


పాండిత్యసంపన్నుండ 
పాండుపుత్రుల భుజా 
పాడి మాలి తన్ను బలువురు 
పిణుందం గురుధరణీ 
పుత్రి యిట్టగు నమ్మశోకము 
పులు(గులును మెకంబు 
పూని పాతివ్రత్య పుణ్య 
పెద్దయుగాలము వారల 
పెరు గంగ నిజాంగములు 
పెరుగుట (స్రగ్గగ రుచులం 
పోరనొడల(స్త్ర పరిపూత 
(ప్రభువులంతనంత 
ప్రాణంబులు విడిచియును 
ప్రియవస్తు వెడలుటయు 
పైవులు గండలుపెటికి 

బ 
బలదర్స ధైర్య శౌర్యా 
బలమున నీతో దొారయంగ 
బలశార్యముల. దన 
బాలత్వంబున నవివే 
బాలలు దరుణులు 
బిరుదుల నైనను బిటికి 
బోరగిలంబడ్డవాండు 


భ 
భ(ద్రచారిత్ర సుభద్రను 
భరిత నియమచేతః 
భవదీయ సూనులరి 
భానుపుత్రుని చావు బంధుల 
భీమార్జునుల రణ 
భీముండనుమాట విని 


పద్యము 


భూతము లనిత్యములు 
భూవర కురువంశపుంగవుం 
ను 
మనమున గృపపుట్టెడు 
మనసెటింగి హృపీకేశు(డు 
మరుత్తనూజుం బొరిమాన్స. 
మజటియుం గొందజు 
మానవనాథులనేకులు 
మానినీజనంబు సేరి 
మానుషజన్మము మాన్య 
మారుతనందను ను(గపు 
మీకు నగ్రజుండు నాకు 
మీరలు (బ్రహ్మసభను 
మునీంద్ర నిర్భాగ్యత ముట్టి 
మును శోకానల తాపంబున 
మున్నకాదె యాదవులకు 
మున్నెన్నండు నెవ్వరికిం 
మెలుపారణగాం బట్టిమొల 
మేన(బ్రాణము వాసిన 
మేనల్లు(డగు నకులానుజు 


య 


యదువంశ జాతులకు 
యముని యధీనం బిది 
యౌవనంబును రూపంబు 
యౌవనమున విషయ 


ర 


రావుతుల తుండములు 
రుచిరాంగదు శస్త్ర 

న 
వగచిన బోయిన కార్యము 
వదనమున విన్నందనముం 


618 
675 


535 
582 


720 
పద్యము 


వనట యనియెడు 
వనితలు మేలపుమెయి 
వల్లభులును గోడం(డ్రు 
వాండిమగండు నిద్రపోవు 
వానిం జంపను గావం 
వాని దమ యిచ్చ నెందుం 
వారల(స్తహతాంగులై 
వింటె యవ్వనితవిలాపం 
విజయు ్రతిజ్ఞకు 
విడుతురె శూరులు 
విదురుండు6 దండ్రియు 
వినీతుండవై ధర్మవేదిత్వ 
వినునే నిట్టూరార్చెద 
విను మది సాత్యకి చచ్చుట 
విను మవ్వీరోత్తముండు 
విను మిటులేటికిం జనిన 
వినుము కౌరవకోటికిం 
వినుము గాంధారి! 
వినుము దీవనకుం జొరక 
వినుము ధృతరాష్ట్రుడను 
వినుము నారదుండు దీని 
వినుము మరుత్తనూభవుం 
విను మొకనినేల భవదను 
విపులవక్షము మీంద 
విపులహర్మ్యతలంబులు 
విపులార్తి. గూరి మనుజా 
వివిధమహా(స్తంబులు 
వీండె వికర్ణుండు వాండి 
వీణానాద (ప్రతిమ నిగమా 
వీరశయనమున గంగకు 
వీరేవు రొంటి చీరలు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము 


వృద్దుండైన తజిన్‌ బలంబు 
వెడలునెడ గాఢ పీడం 
వైరినని. జంపుదురు 


శ 


శరవణమునందు. బొలుపుం 
శాంతనవుండు నాచార్యుం 
శూరసేనుండు భీమసేన 
శ్రీమత్కీర్తి మదత్యభి 
శ్రీరమ్యత్వం బారగ 
శ్రీసాంగత్య విధాయి 
శుతులును శాస్త్రములు 

స 
సంధికి. గృష్ణుండు సను 
సకల రథములను నఖిల 
సతతంబును శిష్యులు 
సదసదనభిషిక్తా 
సమరంబు సేసితి మట్లగుట 
సమరమున నెత్తెజంగున 
సాత్యవతేయాది మహా 
సారచందన హృద్య 
సూరెలను వంది జను 
సెల్లు(డు యమతనయు 
సోదర సముదయ సహితం 
సోమదత్తసుతుని 
సోమదత్తుండు పుత్ర 

హ 


హరిచేత రక్షితయైన 

హా పుత్రవర్గమిటు 

హార రుచులున్‌ హృదయ 
హిత ముపదేశించితి 


554 


పద్యము 


హిత మొనరించెద 
హృదయమున వగలేని 


ఎ ఎం ఎ 
i బం ఎ 


పీఠిక 


[పీఠిక విషయసూచిక;-1. పర్వత్రయం పగకే అంకితం- పు. 2౫ 2. పగ యడంగించు టెంతయు శుభంబు - పు.3౫ 
3. శల్యపర్వం సహజ యుద్ధపర్వం- పు.7 ౫ 4.ధర్మరాజుకు దైవ సహాయం- పు.9౫ 5.శల్యపర్వ నామ సార్ధక్యం-పు.13 ౫ 
6.సాప్తికపర్వ కథానూత్రం- 15౫ 7. స్రీపర్వం సార్థకనామం- పు.18౫ 8.మూడురసాల ముచ్చట-పు.20౫ 9. తిక్కన 
రచనాశిల్పం-పు.25 ౫ (1).సూర్యోదయ వర్ణనం- పు.25 ౫ (2).యుద్ద్ధవర్ణనం- పు.26౫ (3).ప్రతిపద సార్థక్యం-పు.27 ౫ 
(4).మానవ స్వభావవ్యంజకమైన సన్నివేశ చిత్రణం- పు.28 ౫ (5). వస్తుచ్చందఃసంవాదం- పు.29౫ (6). విలాపవీణానాదాల 
శుతిమాధుర్యం- పు.29 ౫ 10. ఉపాఖ్యానాలూ, ఉపదేశాలూ- పు.30౫: _11.పర్య పరమార్థం- పు.31౫ 12.కవిత్రయ 
మహాభారతం: వ్యాఖ్యానం- పు.-33 ౫ 13.శల్యపర్వ కథాసారం- పు.35 ౫ 14.సౌప్తిక పర్వ కథాసారం- పు.45 ౫ 15.స్రీ పర్వ 
కథాసారం- పు.48. 


x x x 


ఊఉ... 'నీదెస నాదు చిత్తమున నెక్కొనియుండెడు భక్తి భద్రసం 
పాదిని గావు టచ్చెరువె? భక్తజనాభిమత ప్రదాన వి 
ద్యాదయితత్వ మేర్ప్చడ జయం బొడంగూర్పుము దేవ! సంశ్రితాం 
హోదళనంబు నీకు వ్రత; ముల్లము నా పయి నిల్పు మిత్తజిన్‌.” (శల్య. 1. 275) 


మహాభారతంలోని యుద్ధషట్కాన్ని రెండు భాగాలుగా విభజించటం సాహిత్య సంప్రదాయం. భీష్మ ద్రోణ కర్ణ 
పర్వాలు మొదటి భాగం; శల్య సౌప్తిక స్తీ పర్వాలు రెండవ భాగం. 


(కా 


“మహాభారతంలో పద్దెనిమిది పర్వాలను ఆదిపంచకం, యుద్ధషట్కం, శాంతిసప్తకం - అని మూడు భాగాలుగా 
వ్యవహరించే సంప్రదాయం ఒకటుంది. బహుశా ఇది తెలుగుదేశంలో ఏర్పడ్డ సంప్రదాయమే కాబోలు. ఎందుచేతనంటే 
మహాభారతానికి తెలుగుదేశంలో ఉన్న వ్యాప్తి, ప్రాముఖ్యం మరో ప్రాంతంలో లేదు.” 


“నన్నయ భావించినట్లు మహాభారత మొక దివ్య వృక్షమైనట్లయితే (ఆది. 1.66) ఆ వృక్షానికి మూలం ఆదిపంచకం; 
స్కంధం యుద్ధషట్కం; శాఖోపశాఖలు శాంతిసప్తకం - అని వ్యాఖ్యానించవచ్చు. అంటే మహాభారత వృక్షానికి ఆధారం ఆది 
పంచకం; ఆయువుపట్టు యుద్ధషట్కం; సారం శాంతి సప్తకం. ఆదిపంచకంలోగాని, శాంతిసప్తకంలోగాని పర్వాలపేర్లు వ్యక్తి 
నామాంకితాలు కావు. స్థల, విషయ, కార్య, తత్త్వాదులను సూచించే పేర్లవి. యుద్దషట్కంలో భీష్క ద్రోణ, కర్ణ, శల్య 
పర్వాలు - కౌరవపక్ష సేనానాయక నామాంకితాలు. సౌప్తికపర్వాన్ని వీరనామాంకితంగా చెప్పాలంటే అశ్వత్థామ పర్వంగా 
చెప్పాలి. కాని, అశ్వత్థామ బ్రాహ్మణోచితం, వీరోచితం కానట్టి అధమాధమ ప్రవర్తనను ప్రదర్శించినందువల్ల అతని పేరును 
పర్వాంకితం చేయడం అనుచితం. ఇక స్రీ పర్వం యుద్ధపంచకానికి ఒక విధమైన సింహావలోకనం. యుద్ద వరిణామ 
ఫలమైన శోకం ఇందు మూర్తీభవించింది. విజేతల హృదయాలు నిర్భరమైన నిర్వేదానికి, పశ్చాత్తాపానికి పాల్పడ్డాయి. 
మానవుని శీలపరీక్షకు, ధర్మనిరతికి, యుక్తా యుక్త విచక్షణకు క్లిష్టపరిస్థితులు ఒక గీటురాయి. అట్టి పరిస్థితుల్లోనే వ్యక్తుల 
నిజస్వరూపం బయటపడుతుంది. కురుపాండవులకు యుద్దం అనివార్యంగా పరిణమించినప్పుడు బంధుమిత్రులు, రాజులు, 
సామంతులు, వీరులు ధర్మాధర్మ నిర్ణయాలు చేసుకొని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యరంగంలోకి ఉరకవలసి వచ్చింది. 


పీరిక్ర: 2 


కాబట్టే భారతపాత్రల బాహ్యాభ్యంతర ప్రవృత్తులు యుద్దషట్కంలోనే ప్రస్ఫుటంగా గోచరిస్తాయి”. (ఆచార్య జి.యన్‌.రెడ్డి - 
పీఠిక. ఆం.ప్ర. సాహిత్య అకాడమి ప్రచురణ “ఆంధ్రమహాభారతము. శల్య, సౌప్తిక, స్రీ పర్వాలు) 


1. పర్వత్రయం పగకే అంకితం: 


యుద్ధషట్కం షడ్రస సమాహారం. భీష్మపర్వంలో యుద్ధవీరం, ద్రోణపర్వంలో రౌద్రం, కర్ణపర్వంలో అద్భుతం, 
శల్యపర్వంలో భయానకం, సౌప్తికపర్వంలో బీభత్సం, స్రీ పర్వంలో కరుణ ప్రధానంగా ప్రవర్తిల్లుతాయి. పరుషరసాలూ, 
పరుషరసజన్య రసాలూ పోషించబడే యుద్ధఘట్టాల విశ్వరూపం ఈ పర్వషట్కం. భీష్మ ద్రోణ, కర్ణులను సంహరించే 
వీరుడు అర్జునుడు. అందువలన యుద్దషట్క ప్రథమభాగంలో అర్జున ప్రతాపం కథను ముందుకు నడిపిస్తుంది. ఆ 
తరువాతి మూడు పర్వాలలో భీమ పరాక్రమం భయంకరంగా సాగుతుంది. ధార్తరాష్టుల నందరిని చంపే భారం భీముడే 
వహించాడు. దుష్టచతుష్టయంలో దుశ్శాసన దుర్యోధనులు భీముడి పాల పడ్డారు. కర్ణుడిని అర్జునుడు, శకునిని సహదేవుడు 
చంపారు. శల్యుడు వస్తుతః పాండవ పక్షపాతి. కాని, దుర్యోధనుడి వ్యూహంలో చిక్కి ధర్మజుడిని వదలి కౌరవపక్షంలో 
చేరవలసి వచ్చింది. అది ధర్మవిరుద్ధమని తెలిసి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొనటానికి కర్ణ రథసారథ్యంలో ఆ 
మహావీరుడి మనస్సును కలతపెట్టి పాండవులకు సహాయం చేశాడు. ఇక మిగిలింది దుర్యోధనుడికి సహాయం చేయటమే. 
అది అతడి కర్తవ్యంగా మిగిలిన వీరధర్మం. పాండవులకు పరోక్షంగా సహాయం చేసి, ప్రత్యక్షంగా యుద్దానికి సిద్దమై 
కౌరవసేనా నాయకుడుగా వ్యూహాన్ని నడిపిన శల్యుడి సంహారం ధర్మరాజుకు మిగిలింది. ఇతిహాస నాయకుడైన ధర్మరాజు 
చంపిన శల్యుడి పేరుమీద వెలసిన శల్యపర్వం నామసార్థక్యం కలిగి ఉన్నది. భీష్మాది పర్వాలవలెనే శల్యపతనంతో 
శల్యపర్వం ముగియాలి. కాని, అతడు మధ్యాహ్ననికే చనిపోయాడు. ఆ తరువాత యుద్ధభారాన్ని దుర్యోధనుడే చేపట్టాడు. 
చివరిదాకా పోరాడాడు. అతడిచుట్టూ ఉన్న వీరులలో ఉలూక శకునులు కన్నుమూశారు. యుద్ధవీరులు అతడిని వీడి 
పరుగెత్తారు. పదకొండు అక్షౌహిణుల సైన్యం సమసిపోగా దుర్యోధనుడు ఓడినట్లే అయింది. ఆ తరువాత ద్వైపాయన 
హ్రదంలో దాగినా పాండవు లాతడిని బయటికి రప్పించి ద్వంద్వయుద్ధం ప్రవర్తిల్లచేశారు. భీమ గదాఘాతానికి దుర్యోధనుడు 
తొడలు విరిగిపడిపోయాడు. కాని, ఈ పర్వంలో చావలేదు. అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించి కథను ముందుకు 
సాగించాడు కాబట్టి శల్యపర్వంలోని పూర్వభాగంలో శల్యపతనం, ఉత్తరభాగంలో దుర్యోధన పతనం చిత్రించబడటం వలన 
శల్యపర్వానికి ఒక ప్రత్యేకత కలిగింది. రారాజైన దుర్యోధనుడు సేనాధ్యక్షుడు కాడు. కాని, యుద్ధరంగంలో సేనాధ్యక్షుడు 
లేకపోతే అతడే ఆ బాధ్యత నిర్వహించాలి. చివరకు ఆతడు చేసింది అదే. సేనాధ్యక్షు లెవ్వరూ రణరంగంనుండి పారిపోయి 
ప్రాణరక్షణం కొరకు పాట్టుపడలేదు. అట్టి దుర్గతి దుర్యోధనుడికి ఏర్పడింది. చనిపోయే ముందు చనిపోని ఒక మహావీరుడిని 
ఆ అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించటం ఈ పర్వ నిర్వహణంలో విశేషం. ప్రాణం విడువనున్న దుర్యోధనుడు తన 
పగకు ప్రతినిధిగా నిలువగలిగిన అశ్వత్థామకు శత్రుసంహారం కార్యాన్ని ఒప్పచెప్పటం కురుక్షేత్ర యుద్దానికి కొసమెరుపు. 
అయితే ఒక విశేషం. భీష్మాదులు దుర్యోధనుడి ప్రార్థనపై సేనానులయ్యారు. అశ్వత్థామ స్వీయప్రార్థనపై సర్వసేనానిగా 
రారాజుచేత నియుక్తుడయ్యాడు. సర్వసేనానులు సైన్యాన్ని నడిపారు. అశ్వత్థామ రథిక ద్వయ సహాయంతో రాత్రియుద్దం 
చేసి రాక్షసత్వాన్ని ప్రకటించాడు. 


తమ్ములూ, కొడుకులూ కూలినప్పుడు కూడా బిగ్గరగా దుఃఖించని దుర్యోధనుడు కర్ణుడు చనిపోయాడని ఎలుగత్తి 
విలపించాడు. తాను ఒంటరివాడ నయ్యానని భయపడ్డాడు. ఆ రాత్రి శిబిరంలో ఉంటే పాండవులు వచ్చి తననూ, 
మిగిలినవారినీ చంపివేస్తారేమో అని భయపడి సరస్వతీనదీతీరం చేరి గుడారాలలో రాత్రి గడిపాడు. భీష్మాది వీరులు 
పడిపోయినప్పుడు కూడా కర్గుడు తనకు తోడున్నాడనీ, పాండవులపై విజయాన్ని సాధిస్తాడనీ పేరాశతో ఉండేవాడు. కర్ణుడు 
పోగానే తన ఆశలన్నీ కుప్పగూలినట్టు ఆవేదనపడ్డాడు. కౌరవ సేనకు బలం కర్ణుడు. అతడు లేని దుర్యోధనుడు తాను 
బలహీనుడనని భావించాడు. బలంలేని దుర్యోధనుడికి పగయే బలంగా పరిణమించింది. కర్ణుడు అతడిలో పగను రగిల్చి 
చివరకు పగను మిగిల్చాడు. ఇక మిగిలినవారు అతడి వగను మానటానికి పగను బలపరిచారు. శల్య సౌప్తిక పర్వాలలోని 
కౌరవవీరులు, సేనానాయకులు ఈ బాటలో నడిచారు. అందువలన శల్య పర్వం నుండి పాత్రలవర్తనాలలో ధర్మచింతకంటె 


పగయే ప్రధానపాత్ర నిర్వహించింది. 
2. పగ యడ(గించు టెంతయు శుభంబు”: 
ఏనాడో ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పిన ఈ పద్య తాత్పర్యం ఇక్కడ ప్రవర్తిల్లుతున్నట్లు ప్రత్యక్షమౌతుంది. 


చ. “పగ యడంగించు టెంతయు శుభం; బది లెస్స; యడంగునే పగం 
బగ?; వగగొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే? కడుం 
దెగ మొదలెత్తిపోవం బగ దీర్చంగ వచ్చిన గ్రౌర్య మొందు; నే 
మిగతి దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా!. (ఉద్యో. 3. 21) 
శల్య సౌప్తిక స్తీ పర్వ నిర్మాణానికి ఈ పద్యం ఒక ప్రణాళికవలె భాసించింది. ధర్మరాజు పలికిన పలుకే 
సత్యమైనట్లు తారసిల్లింది. 
కర్ణుడి మరణంతో యుద్ధం ఆగిపోతుందనీ, దుర్యోధనుడు ధర్మరాజుతో సంధికి అంగీకరిస్తాడనీ, దానితో పగ 


చల్లారుతుందనీ కౌరవస్కంధావారంలో కూడా కొందరు పెద్దలు భావించారు. కృపాచార్యుడు దుర్యోధనుడికి హితబోధ 
చేశాడు. సమరనీతి నాశ్రయించి తర్కబద్దంగా మాట్లాడాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన మూడంశాల ముచ్చట విలువైనది. 


క. “సమరము నిష్కారణవై | రమునం బాటిల్లె; నెల్లరాజులు, భరతో 
త్తములును మడిసిరి; విడు కో | పము; దీర్చక్రోధుండైన పతి కీ డొందున్‌'. 


క. “తమకు బలం బెక్కిన తటి | సముచిత మగు విగ్రహంబు; శత్రుల కుత్సా 
హము మీజినపుడు గర్త | వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్‌'. 


క. “కలవారెల్లను దెగి నీ। తలన నిలిచె. గార్య మధిప! తగ నొడంబడు మి 
ట్టల మగునాత్మ వినాశము । కలుగుట యది విపులపాతకం బండ్రు బుధుల్‌. (శల్య. 1. 55-57) 


పగకు మూలం కోపం; కోపాతిశయంతో తనకు బలాధిక్యం ఉన్నది కదా అని రాజు పగరపై దండెత్తటం సహజం. 
కాని, శత్రువులది పైచేయై, విజయం విఫలమైనప్పుడు కోపాన్ని తగ్గించుకొని, పగను చల్తార్చుకొని సంధిచేయటం 
శ్రేయస్కరం. దుర్యోధనుడికి అండగా నిలిచిన వీరులంతా చనిపోయారు. ఇక ప్రారంభించిన కార్యం అతడివలననే ముగింపు 
లేనిదిగా ముందు నిలిచింది. కార్యాన్ని కొనసాగిస్తే ఆత్మవినాశమే ఫలితాంశంగా పరిణమిస్తుంది. అది మహాపాప మంటారు 
పండితులు - అని అరటిపండు బఒలిచినట్లుగా విప్పి చెప్పాడు కృపుడు. 


ధర్మదృష్టితో చూస్తే దుర్యోధనుడికి హితం కలిగే ప్రబోధ మిది. కాని, అతడిది ధర్మదృష్టి కాదు. పగసాధించే పంతం. 
దానికి అనుగుణంగా తనవాదాన్ని వినిపించాడు. 
సః “కపటంపు జూదంబు ఘటియించి రాజ్యంబు । గొని ధర్మజుని మది గుందటేసి, 

సభ కేకవస్త్ర రజస్వల నమ్మెయి. । బాంచాలి ముందల పట్టి యీడ్చి, 

సంధి సేయగ బూని శౌరి యేతెంచిన | నవ్విధంబున నప్రియం బొనర్చి, 

పలువురు గూడి సౌభద్రు నొక్కని బాలు. । గిట్టి యత్తెజిగున గీ టడంచి. 


పీరిక్ర: 4 


తే. 'నేడు దుశ్శాసనుని జొమ్ము నెత్తు రనిల | సుతుడు మదమున. ద్రావుట సూచి కొజింత 
ప్రతిన దీర్చునతం డని భయము. బొంది । పొందు గోరిన నది యేల పొసయగుం జెపుమ!(శల్య.1. 66) 


ఈ మాటలు దుర్యోధనుడు పశ్చాత్తాపంతో అన్నవి కావు. “పగ యడంగించు బెంటయు శుభం; బది లెస్స” అని 
కృపాచార్యుడు హితవు చెప్పితే, దుర్యోధనుడు “అడంగునే పగన్‌ బగ?” అని తన వాదాన్ని సాగించాడు. మోనంతో రాజ్యాన్ని 
హరించటం రాజనీతి ధర్మ ద్రోహం; పరుల ఇల్లాలిని ఎకవస్త్రను నిండుసభలో అవమానం చేయటం నైతిక ధర్మద్రోహం; 
సంధి ప్రయత్నాన్ని సాగకుండా చేయటం లోకనీతి ధర్మద్రోహం; అభిమన్యు వధ యుద్ధనియమ ధర్మద్రోహం. ఇన్ని 
ద్రోహాలనూ దుర్యోధనుడు చేసినట్లు అతడే అంగీకరించాడు. దాని వెనుక స్వార్గపూరిత క్రోధ డ్రేరితమైన పగ ్రేరకశక్తిగా 
ప్రజ్వరిల్లింది. ఆతడి పగ పాండవులు తిరిగి ప్రతీకారం చేసే పగను డ్రేరేపించింది. సహనమూర్తులని ప్రశస్తిపొందిన 
పాండవులు తమ తమ ప్రతిజ్ఞలను తీర్చుకొనటానికే సమరం సాగించారు. దానికి సాక్ష్యాలు ఎన్ని ఉన్నా భీముడు 
దుశ్ళాసనుడిని చంపి, నెత్తురు త్రాగి పగ తీర్చుకొన్న సన్నివేశం నికట దృష్టాంతం. దుర్యోధనుడి పగకూ, పాండవుల పగకూ 
ప్రతికారరూప సంఘర్షణ ఏర్పడినప్పుడు పగ అణగదు, అభివృద్ధి చెందుతుంది. భీముడు చేసిన రెండు ప్రతిజ్ఞలలో 
దుశ్శాసన వధ మొదటిది. అది ముగిసింది కాబట్టి త్వరలో దుర్యోధనుడి తొడలు విరుగగొట్టి అతడిని సంహరిస్తా నన్న 
ప్రతినను చెల్లించుకొంటానని బహిరంగంగా ప్రకటించాడు. కాబట్టి “అడంగునే పగం బగ? అని ధర్మరాజు అన్నట్లు 
దుర్యోధనుడు సంధి కుదరటానికి ధర్మజు నడిగి రాజ్యభాగం తీసికొనవలసిన దైన్యాన్ని అతడు అంగీకరించవలసి వస్తుంది 
కాబట్టి “ఒక్కని దయం గను రాజ్యసుఖంబు లేటికిన్‌?' -అని పేర్కొని యుద్దమే కర్తవ్య మని నిశ్చయించాడు. 


దుర్యోధను డేముహూర్తాన ఈ మాటలన్నాడో కాని, శల్యపర్వమంతా ఈ పద్యం చుట్టే తిరిగింది. “పగ గొన్న 
మార్కొనక పల్కక యుండ(గవచ్చునే?' అనే తాత్సర్యం పెక్కుచోట్ల ప్రత్యక్షమౌతుంది. ఉదాహరణకు సంధి కంగీకరించక, 
శల్యాది వీరులు, శకునివంటి బంధువులు, తమ్ములు తనచుట్టూ చచ్చిపడ్డా పంతం వీడకుండా యుద్ధం సాగించటం, 
అందరినీ చంపించి తానూ చచ్చి పాండవులపై పగ సాధించటమే తన వీర వ్రతంగా ప్రవర్తించటం చూచి కృష్ణార్ణునులు 
దుర్యోధనుడి మూర్భత్వానికి విస్తుపోయారు, ఎవగించుకొన్నారు. అర్జును డన్నమాటలు: 


చ. “అమరనదీ సుతుండు వడినప్పుడు వీరలబుద్ద్ధి సంధికా 
ర్యమునకు6. జొచ్చు నింక నని యాత్మ. దలంచింతి; సమ్మహాత్ముండు 
నృముచితవాక్యవృత్తి. గురునాయకు. దేర్చంగ6 జూచెం జిత్తదో 
షమహిమ నద్దురాత్ముండు ప్రశాంతత నొందండ యొన్ని భంగులన్‌.' (శల్య. 1. 350) 


కర్ణ, దుశ్శాసన, శల్యుల మరణం కన్నారా చూచికూడా పగ మాని ధర్మరాజుకు రాజ్యభాగ మిచ్చే తలపు 
దుర్యోధనుడికి రాలేదు. కాబట్టి అతడిని చంపి మిగిలిన కథను ముగించటమే కర్తవ్యమని అర్జునుడు భావించాడు. కృష్ణుడు 
రాయబారిగా నిలిచిన నిండుసభలో విదురుడు చెప్పిన మాటలూ, దుర్యోధనుడు పుట్టినప్పుడు మునులు “ఈ పాపాత్ముడు 
నిఖిల క్షత్రియ క్షయహేతు” వని పలికిన తీరూ చెప్పి అతడి వధ అవశ్య కర్తవ్యమని సమర్దించాడు. కృష్ణార్ణున సంవాదం 
వగగొన్న పాండవ పక్షం మాట్లాడుతూ, మార్కొనే ప్రస్థానానికి ప్రతినిధిగా నిలిచింది. పాండవ వీరులందరూ దుర్యోధనుడిని 
అధిక్షేపించినవారే, అతడిపై, అతడి సైన్యంపై విజృంభించి పగతీర్చుకొనే ప్రయత్నం చేసినవారే. అందుకే ధర్మరాజు 
అన్నాడు- శత్రువులవలన వగగొన్నవారు తిరగబడక మానరనీ. ప్రతీకారానికి పూనుకొంటే పగవారి అంతు చూచేంతవరకు 
ఆగరనీ, ఆ స్థితిలో పగసాధింపు చర్యలే ప్రధానమయి క్రూరత్వం చోటుచేసికొంటుందనీ పేర్కొన్నాడు. దుర్యోధనుడిపై పగ 
సాధించి అతడి అంతం చూడదలచుకొన్న ధర్మరాజాదులు- అతడిని వెన్నాడి, అధిక్షేపించి, దాగి ఉన్న కొలనునుండి 
బయటకు తెప్పించి, భీముడిని ప్రబోధించి గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరుగగొట్టేటట్లు చేశారు. దుర్యోధనుడు 
ప్రదర్శించిన క్రొర్యాన్ని తలదన్నేటట్లు పాండవులు త్రిప్పికొట్టారు. నాభిక్రింద కొట్టటం సమరధర్మమా? తలను కాలితో 
తన్నటం న్యాయమా? వంటి ప్రశ్నలు వేసినప్పుడు శ్రీకృష్ణాదులు చెప్పిన సమాధానాలలో- పాండవులు ప్రదర్శించిన పగ 


పీర్రిక:5 


దుర్యోధనుడు పగతో చేసిన పాపకార్యాలకు ప్రతీకారమే కాని వారు పూనుకొని చేసినవి కావని సమర్థించారు. ప్రతీకారచర్యలను 
యుద్ధమర్యాదలుగా, ప్రతిజ్ఞాపాలనలుగా వ్యాఖ్యానించారు. బలరామాదులకు నచ్చజెప్పారు. ప్రతిజ్ఞలు చేసినప్పుడు లేని 
అభ్యంతరాలు వాటిని ప్రవర్తిల్ల చేసేటప్పు డెందుకని ప్రశ్నించారు. కపటవర్తనులను, మాయావులను వారికి తగిన 
పద్ధతులలో చంపటం యుద్దధర్మవిరుద్ధం కాదని వాదించారు. దుర్యోధనుడు చివరివరకూ పగసాధించే ధర్మాన్న పాటించి, 
తనకు ముప్పువాటిల్లిన సమయంలో పాండవుల పగసాధింపు చర్యలను యుద్ద ధర్మ విరుద్ధ చర్యలుగా వ్యాఖ్యానించి, 
తన క్రొర్యాన్ని కప్పిపుచ్చుకొనటానికి యత్నించాడు. భీమార్జున కృష్ణులు అతడి బండారాన్ని బయటపెట్టి భంగించారు. 
పగయే యుద్ధంలో ప్రమాణమైతే “ఏమిగతి తలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవా!" అన్నమాట సత్యమౌతుంది. 
పాండవుల పగ - వారికి విజయాన్ని కలిగించింది. కాని, పాండవులు తన తండ్రిని అబద్ధంతో వంచించి చంపిన తీరుకు 
కోపించి పగసాధించే ప్రతిన పూనిన అశ్వత్థామ, ఆరిపోతున్న దుర్యోధనుడి పగలో ఆజ్యం పోసి మండించి సౌప్తికపర్వంలో 
పాండవ శిబిరాన్ని శ్మశానంగా మార్చాడు. ఇది దేనిఫలం? పాండవుల ప్రతీకారానికి జరిగిన ప్రతీకారం. చివరకు పాండవులకు 
ఎమి మిగిలింది? పగవలన వారికి ఎమి లాభించింది? ధర్మరాజుమాట నిజమైంది. శల్యపర్వం పగవలన కౌరవులకు 
తగిలిన శాపం. సౌప్తిక పర్వం కౌరవుల పగవలన పాండవులకు మిగిలిన ప్రతిఫలం. ఈ రెండింటిలో ధర్మచింత లేదు. శల్య, 
సౌప్తిక, స్తీ పర్వాలలో దీనిమీద ధర్మాధర్మ విచారం ఎంతో సాగుతుంది. పాత్రలు తమలో తాము నిందించుకొన్నారు, 
అధిక్షేపించుకొన్నారు, సరిపెట్టుకొన్నారు, శాపాలు పెట్టుకొన్నారు. ఇన్ని అయినా చివరకు మిగిలిం దేమిటి? అందరూ కలిసి 
చనిపోయినవారికి శ్రద్దాంజలి ఘటించటమే. అందుకే తిక్కనగారి “పగ యడం.గించు టెంతయు శుభంబు” అనే వాక్యం 
ఒక '“సామెతపద్యంగా”' తెలుగులో మిగిలిపోయింది. 


పగలు వగలు సుఖదుఃఖాలవలె ద్వంద్వాలు. అయితే, పగను సాధించి పొందే ఫలాన్ని గురించి దుర్యోధనుడికీ, 
ధర్మరాజుకూ భిన్న దృక్పథాలు ఉన్నాయి. పగ వగ కలిగిస్తుందని ఇద్దరికీ తెలుసు. కాని, దుర్యోధనుడు దుర్మదాంధుడు, 
అహంకారి కాబట్టి వగ లేని పగ విజయమని భావించాడు. పాండవులను పగతో వధిస్తే పగవలన వగ కలుగకుండా 
సుఖించవచ్చునని ప్రయత్నించాడు. ఒకవేళ పగవలన వగయే మిగిలితే బ్రతికి దానిని అనుభవించటం కంటె చచ్చి 
స్వర్గసుఖాన్ని పొందటం విజయ మనుకొన్నాడు. 


చ. “చదివితి నెల్ల వేదములు, జన్నము లొప్పంగ. జేసితిన్‌, రమా 
స్పద మగు వృత్తి. బొల్చి నరపాలకు లెల్లను గొల్వం గంటి, దు 
ర్మదరిపుగాఢపర్వ పరిమర్దన కేళి యొనర్చితిం దగం, 
దుది నని మిత్రబాంధవులతో. ద్రిదివంబున కేంగు టొప్పదే?'. 


వ 'నీకుం జూడ నెట్టివాండ నైనను నా కేమి? మీరింక( బశ్చాత్తాప దుఃఖితు లగుచు నుందురు గాక! 
(శల్య. 2. 329, 330) 


అని శ్రీకృష్ణుడితో పలికిన మాటలు అతడి హృదయాన్ని వ్యక్తం చేశాయి. అతడు పగతోనే పురుషార్థ చతుష్టయాన్ని 
సాధించినట్లు చెప్పుకొన్నాడు. వేదాలు చదివాడు, యజ్ఞాలు చేశాడు, పాండవులను పాండిత్యంలో పుణ్యకార్యాలలో మించాలని 
యత్నించి ధర్మ పురుషార్థాన్ని సాధించినట్లు భావించాడు. ధనాన్ని సంపాదించే ఉపాయంతో రాజ్యాన్ని హరించి, పరిపాలన 
సామర్థ్యంతో రాజుల నందరినీ మెప్పించి అర్థపురుషార్గాన్ని సాధించినట్టు తలచాడు. శత్రుమర్దనం చేసి పగసాధించే 
ప్రయత్నం చేసి కామపురుషార్థాన్ని సాధించా ననుకొన్నాడు. పగతో సాధించిన పురుషార్థాలు ఇహంలో వగనే కలిగిస్తాయని 
తెలిసి కూడా దానిని అతిక్రమించటానికి యత్నించి విఫలుడయ్యాడు. తనవారందరు నశించారన్న వగ తనను క్రుంగదీయకుండా 
రణమరణంతో స్వర్గాన్ని సాధిస్తున్నానని ప్రకటించాడు. బ్రతికి పగసాధించలేకపోతే చచ్చి స్వర్గాన్ని పొందటమే వగలేని పగగా 
అతడు వ్యాఖ్యానించాడు. ఆ ధీమాతోనే ధర్మరాజును శ్మశానంవంటి రాజ్యాన్ని ఏలుకొనుమన్నాడు. కౌరవులు సాధించిన 


పీఠిక: 6 
పగవలన కలిగిన వగను జీవితాంతం అనుభవిస్తూ శేషజీవితాన్ని నరకంగా గడుపుమన్నాడు. 


ఆ. “ఓడి వచ్చినాండ; నుద్దతి నా కేల? | యుడుకు మాని నీవ యుర్వి యేలు; 
గుజ్జములును నేనుంగులు లేని బయలు నీ | తలనె కట్టికొనుము ధర్మతనయ!. (శల్య. 2. 72) 


అని దుర్యోధను డంటే, ధర్మరాజు ఇట్లా మారు పలికాడు. 


ల్‌ 


“నీ యోగి నేను భూనాయకు( డగు టొల్ల | రాజకోటికి. బరిగ్రహము సనునె? 
నిను ననిం దెగటార్చి నేలం బాలించెద; | నను నోర్చితేని పెంపును సుఖింపు; 
మేమిటివాండవై యిచ్చితి పుడమి నీ | కనియెడు మాట యిట్లాడె దిపుడు; 
నీవు ధరిత్రి నీ నేర్చినం గురుకులం । బునకు ని ట్లాజిడిం బోవ నేల? 


తే. శాంతి నొందుటకై ధర్మ సంవిభాగ | కరణ మొనరింప వచ్చిన కమలనాభు 
వాక్యవృత్తి. బాటింపక వాండి సూది | మోపినం తైన నుర్వి నీ నోప నంటి. 
క. ఏమి విధంబున6 బొరలియు । భూమి కురునృపాల నీకు. బుచ్చుకొనంగ రా 
కీమెయి దైన్యపడితి; నా । కే మార్గము వట్టి యిచ్చె దేర్పడ జెపుమా! 
క. అరులకు సిరి యిచ్చెద నను । వెరవిండియుం గలండె? దీని విడువుము; నాకున్‌ 
ధర యిచ్చితేనియును నిను । బొరిగొన కే విడువ; నటిమి పోరుట యొప్పున్‌. 
క. నాచే నీ ప్రాణంబులు । నీచే నా జీవితంబు నిజ మున్నవి; యి 
న్నీచత యపకార్యము; రా । జోచితకర్మ కృతనిశ్చయు(డ వగుము నృపా! (శల్య. 2. 74-77) 


ప్రాణాలున్నంతవరకు పగసాధించాలని పూనుకొని, ప్రాణభయంతో కొలనులో దాగికొని, ప్రాణరక్షణకొరకై తనకు 
ఉద్ధతిలేదని బొంకి, కోపం మాని భూమిని ఏలుకొనుమని ధర్మరాజుకు రాజ్యాధికారాన్ని ఇస్తూ, బలగంలేని శూన్యభూమిని 
తలకుచుట్టుకొమ్మని కసితో కూడిన ఎగతాళిగా హెచ్చరించి తన మనఃప్రవృత్తిని ప్రకటించుకొన్నాడు రారాజు. రాజ్యాన్ని 
ఇవ్వదలచిన దుర్యోధనుడు పగ వీడినవాడుగా కనపడ్డా అది పరివర్తనమా? కపటనాటకమా? అనే ప్రశ్నను పగరకు 
కల్పించాడు. చిత్తశుద్ధి కలవాడైతే పై చివరి వాక్యం పలుకడు. పగతో రాజ్యాన్ని బలహీనపరిచి వగను కలిగించేటట్లు 
వదలిపెట్టుతానన్న అహంకారం ప్రదర్శించాడు. సంపదతో కూడిన భూమిని సంతృప్తిగా అనుభవించి, సారరహితమైన నేలను 
వదలి విజయాన్ని సాధించినట్టు వ్యంగ్యంగా వెటకారం చేశాడు దుర్యోధనుడు. 


దుర్యోధనుడికి సమాధానం చెప్పిన ధర్మజుడు అతడి పగలోని సెగను గుర్తించి పరిహాసంచేశాడు. దాన మిచ్చినా 
తాను క్షత్రియుడు గాన తీసికొననని దుర్యోధనుడే స్వయంగా పలికిన మాటను జ్ఞాపకం తెచ్చాడు. తానూ అదే మాటను 
మాటకు మాటగా అన్నాడు. దుర్యోధనుడిని చంపిగాని రాజ్యం పాలించేది లేదనీ, ధర్మరాజును చంపగలిగితే సుయోధనుడు 
సుఖించవచ్చుననీ చెప్పాడు. ఒకడు చచ్చి మరొకడికి రాజ్యం చెందేటట్లు చేయటమే కర్తవ్యంగాని బ్రతికి ఉండగా భూమిని 
పాలించటం చెల్లదని పేర్కొన్నాడు. దుర్యోధనుడికి రాజ్యమిచ్చే అధికారం ఎక్కడ ఉన్న? దని ప్రశ్నించాడు. నిజంగా 
ఇవ్వగలిగి ఉంటే కురుకులానికి ఇంత కష్టం వచ్చి ఉండేది కాదన్నాడు. శ్రీకృష్ణు డెంత చెప్పినా వినక “వాడి అయిన 
సూదిమొన మోపినంత నేలనైనా నేను పాండవులకు ఇవ్వనని” నిండుకొలువులో చెప్పినమాటను జ్ఞాపకం చేశాడు. 
దుర్యోధనుడు తనకు ఎవరైనా రాజ్యమిచ్చినా స్వీకరించలేని దైన్యస్థితిలో ఉండి ధర్మరాజుకు రాజ్యమిస్తా ననటం విడ్డూరమని 
ఎగతాళి చేశాడు. శత్రువులకు సిరినిచ్చే వెర్రివాడు లోకంలో ఉన్నాడా? అని అవహేళన చేశాడు. ఒకవేళ దుర్యోధనుడు 
చివరిక్షణంలో మనసు మార్చుకొని రాజ్యమిచ్చినా, తాను అతడిని చంపక విడువనని స్పష్టంగా ప్రకటించాడు. ఫలితాంశం 


పీర్రిక్ర: 7 


ఇట్లా తేల్చిచెప్పాడు జ “ధర్మజుడి చేతిలో దుర్యోధనుడి ప్రాణాలున్నాయి. సుయోధనుడిచేతిలో ధర్మజుడి జీవితం ఉన్నది. 
ఎవరో ఒకరు మిగలాలి. “శత్రువును చంపి రాజ్యం తీసికొనటమే క్షత్రియధర్మం' అన్నాడు. 


ఈ మాటలు ధర్మజుడి హృదయానికి వ్యాఖ్యానాలు. అగ్నిశేషం, బుణశేషం, శత్రుశేషం ఉంచకూడదంటారు. 
అట్లాగే పరివర్తనం లేని పగను సగంలో వదలకూడదు. దుర్యోధనుడు పగతో పాండవులకు వగ కల్పించి, చివరకు తాను 
ప్రాణంతో బ్రతికి, సమయం చూచి పగరకు అపకారం చేయాలనీ, రాజ్యాన్ని మరల ఆక్రమించాలనీ భావించాడు. అతడిని 
వదలిపెట్టితే పగవలన కలిగే వగను నిరంతరం కొనితెచ్చుకొన్నట్లే అవుతుందని ధర్మజుడు భావించాడు. పగ లేని వగయే 
ఉత్తమం అనుకొన్నాడు. వగ వివేకం వలన తగ్గిపోతుంది కాని, పగ నట్టింట పుట్టలో ఉన్న పామువలె భయం కలిపిస్తుంది- 
అన్నది ధర్మరాజు అభిప్రాయం. అందువలననే దుర్యోధనుడిని చంపక వదలనన్నాడు. తాను చచ్చి అయినా పగను అంతం 
చేయాలని తలపెట్టాడు. భావికథ ధర్మజుడి అభిమతానికి అనుగుణంగానే సాగింది. ఎందరు హతులైనా, అనంతదుఃఖం 
ముంచెత్తినా కాలక్రమంలో పాండవులు శాంతిని పొందారు. సంపూర్ణ రాజ్యసుఖాల ననుభవించారు. “పగ యడ౦.గించు 
టెంతయు శుభంబు - అది లెస్స అనే వాక్యం పగకు ప్రతినిధిగా నిలిచిన దుర్యోధనుడికి వర్తింపజేసి వ్యాఖ్యానించిన మనీషి 
ధర్మరాజు. అడగించుటకు అక్కడి అర్థం అణచటం, ఇక్కడి అర్థం అంతమొందించటం! 


3. శల్యపర్వం సహజ యుద్ధపర్వం: 


భీష్మ, ద్రోణ, కర్ణ పర్వాలలో ఆయా మహావీరుల ప్రతాపాలు క్రమంగా పది, అయిదు, రెండు రోజులు 
ప్రచండంగా వెలుగొందాయి. అయితే వారి నాయకత్వం సాగినప్పుడు సంఖ్యాబలం అధికంగా ఉండేది. క్రమంగా వీరులూ, 
చతురంగబలాలూ నేలగూలటంచేత సంఖ్యాబలం తగ్గింది. పెక్కుముంది నడువు ప్రకాశించటం ఒక విశేషం అయితే 
పలుచబడిన సైన్యం మధ్య వెలుగొందటం కూడా మరొక విచిత్రం. శల్యవిజృంభణం రెండవ పద్దతికి చెందింది. అతడు 
సేనాపతి అయ్యేటప్పటికి ఉభయ పక్షాలలో మిగిలిన సైన్యాలు - కౌరవపక్షంలో 11వేల రథాలు, 10700 ఏనుగులు, 
2 లక్షల గుర్రాలు, 3 కోట్ల కాల్బలం; పాండవ పక్షంలో 6వేల రథాలూ, 3వేల ఏనుగులూ, లక్ష గుర్రాలూ, కోటి కాల్బలం. 
బలాలమోహరింపు తగ్గటంవలన వీరుల విజృంభణాలకు కథలో విస్తృతి కనపడుతుంది. కౌరవసేనాపతులలో ఒక విశేషం 
ఉన్నది. వారు మరణించేరోజు ఆరే దీపం భగ్గుమంటుందన్నట్టు అప్రతిహతంగా పోరాడి దేవతల మెప్పు పొందుతారు. 
అవక్రపరాక్రములుగా రణరంగంలో రాణించే ఆ వీరులను పాండవులు సప్రయత్నంగా, సోపాయంగా సంహరించే సాహసం 
ప్రదర్శిస్తారు. కౌరవవీరులలో పురుషయత్నం పరాకాష్ట నందుకొంటే పాండవ వీరులలో దైవానుకూల్యం గల మానవతేజం 
ప్రజ్వలిస్తుంది. ఈ దృష్టితో చూస్తే శల్యపర్వం ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. 


మహాభారత యుద్ధసమయంలో కౌరవపాండవులచేత విశేషంగా గౌరవించబడిన వీరుడు శల్యుడు. పాండవులకు 
మేనమామ కావటంచేత వారి ప్రార్థన మేరకు సైన్యసహాయం చేయటానికి అంగీకరించి అతడు వారి పక్షంలో చేరటానికి 
బయలుదేరాడు. మార్గమధ్యంలో దుర్యోధనుడు ప్రచ్చన్నంగా ఆయనకు చేయించిన సేవలు అతడిని ముగ్గుడిని చేశాయి. 
సేవలు చేయించింది ధర్మరాజని భావించి తెర వెనుక ఉన్న దుర్యోధనుడికి వరాలు గుప్పించాడు. తనది తొందరపాటని 
గుర్తించి, ధర్మజుడిని దర్శించి, పరిస్థితి వివరించి, సారథ్యంలో కర్ణుడి మనసు కలతపెట్టి పాండవ విజయానికి తోడ్పడేటట్లు 
రహస్య వాగ్జానమిచ్చాడు. ఈ సంగతి లోకానికి తెలియదు. అత డెవరికీ చెప్పలేదు. ధర్మజుడు బైట పెట్టలేదు. కర్ణుడు 
నేలకూలిన తరువాత ధర్మజుడి కిచ్చిన వరం ముగిసినట్లయింది. ఆ తరువాత దుర్యోధన పక్షంలో శల్యుడు పూర్తిగా పోరాడే 
పాత్ర నిర్వహించవలసి వచ్చింది. శల్యుడు గొప్ప ఆత్మాభిమాని, బలశాలి, స్నేహ ప్రవృత్తి, బంధుప్రీతి కలవాడు. అన్నిటినీ 
మించి స్తుతిప్రియుడు, అల్పసంతోషి. ఈ బలాబలాలను గుర్తించిన దుర్యోధన ధర్మజులు ఆయనను సమయోచితంగా 
వాడుకొన్నారు. ఇరువురూ యథోచితంగా లాభపడ్డారు. 


కర్ణుడు శల్యసారథ్యాన్ని సమకూర్చుమని దుర్యోధనుడిని అడిగాడు. రారాజే స్వయంగా శల్యుడిని సమీపించి 
అతడు సత్యవ్రతుడనీ, శాత్రవులను దుర్ద్శశపాలు చేయటంలో ఘనుడనీ, మహాభాగుడనీ కీర్తించి, అర్జునుడిని చంపాలని 


పీరిక: 8 


ఉత్సహిస్తున్న కర్ణుడికి రథసారథ్యం చేయుమని వినయవినముడై ప్రార్థించాడు. శల్యుడికి జాత్యభిమానం, ఆత్మాభిమానం 
అడ్డం వచ్చాయి. మూర్చాభిషిక్తుడూ, మహావీరుడూ, క్షత్రియుడూ అయిన తాను సూతపుత్రుడైన కర్గుడికి సారథ్యం చేయనని 
భీష్మించుకొన్నాడు. కాని, దుర్యోధనుడు అతడి ఆత్మాభిమానం తృప్తిపడేటట్లు రథికంటె సారథి గొప్పవాడని తెలిపే త్రిపురాసుర 
సంహార కథను చెప్పి, రథి అయిన కర్ణుడు అర్జునుడికంటె ఘనుడనీ, సారథి అయిన శ్రీకృష్ణుడికంటె శల్యుడు అన్నింట 
మించినవాడనీ అతిశయంగా ప్రశంసించాడు. దానికి మనసు పొంగి శల్యుడు కర్ణసారథ్యానికి అంగీకరించాడు. అంతటితో 
ఆగక కర్ణుడిని రణమధ్యంలో తన ఇచ్చవచ్చిన మాటలతో హితవు చెప్పటానికి రారాజువద్ద అనుమతి తీసికొన్నాడు. 
కర్ణసారథి అన్నదానికంటె పార్థసారథికంటె గొప్పవాడన్న ప్రశంస శల్యుడికి బిరుదుగా తోచింది. ఆ ప్రవృత్తి అతడి చిత్తవృత్తికి 


పతాక. 


కర్ణుడి తరువాత సేనాపతి ఎవ్వరనే ప్రశ్న వచ్చింది కౌరవ స్కంధావారంలో. అశ్వత్సామ శల్యుడి పరాక్రమాన్ని 
నిరూపించి అతడిని సర్వసైన్యాధ్యక్షుడిగా చేయుమని దుర్యోధనుడికి సలహా ఇచ్చాడు. ఆజి నైపుణ్యం, మహనీయ శౌర్యం, 
భూరిబలం, సర్వసత్త్వవేదనం. పరాక్రమోద్ధతి, ధైర్యసమగ్రత శల్యుడి సహజ వీరగుణాలని పేర్కొన్నాడు. మేనల్లురైన 
పాండవులను వదలి కౌరవపక్షంలో చేరిన శల్యుడి కంటె పరమహితుడు మరొకడు ఉండడని చెప్పాడు. కుమారస్వామి 
సేనాపతి కాగా దేవతలు దైత్యులను సంహరించినట్లు శల్యుడు నాయకుడైతే మనం శత్రువులను జయించగలమని 
ప్రోత్సహించాడు. దుర్యోధనుడు శల్యుడిని ప్రార్థించాడు. ఆతడు సుముఖుడై తనను గురించి ఇట్లా చెప్పుకొన్నాడు. 
మ. “భుజవీర్యంబున నచ్యుతార్జునులు నన్‌ బోలంగలే; రల్క వ 

చ్చి జయింపంగం గడంగినన్‌ సురలు నాచే నొత్తు; రే నేచి య 

క్కజపుం జేవయు లావు. జూపు వడికిం గౌంతేయు లే యోర్తు? రా 


ప్రజయున్‌ నీ ప్రజయుం దలంగ6 జెలంగం బాటింతు నాటోపమున్‌.” 


చ. “అటీముటి బాణజాలముల నక్కడి సైనికులం దెరల్బెదన్‌; 
గుజుకొని నాకు మాజుకొని కోల్తలం జేసిన వీర వర్గమున్‌ 
నజికెద: జూచు ఖేచరగణంబుల కచ్చెరుపా టొనర్చెదన్‌; 
బజిపెద( బాండునందనులC బాజిక నిల్చిన రూ పడంచెదన్‌, 


శా, “గంగానందను పోటు మెచ్చక, గురుం గాదంచు, రాధాతనూ 
జుం గీడాడుచు, నీత డెవ్వండొకొ యంచున్‌ శల్యుండే! యిట్టివా 
నిం గయ్యంబుల మున్ను గాన మనుచు న్వేభంగులం జూపజె 
ల్లం గీర్తింప ధనుః కళానిపుణ లీలా ఖేలతన్‌ జూపెదన్‌'. (శల్య. 1. 85-87) 
శల్యుడు ధీరోద్ధతుడివలె పలికాడు. భీష్మ ద్రోణులకంటె కర్ణుడూ ఇట్లాగే ప్రగల్భాలు పలికాడు. అయితే శ్రీకృష్ణుడు 


శల్యుడిని గురించి వేసిన అంచనా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వ్యాజస్తుతి ఎమో అన్నంత అనుమానం కలిగిస్తుంది. 
కృష్ణుడు ధర్మరాజుతో అనిన మాట లివి - 


స్ప “శల్యు నెజుంగుదు; శౌర్య ధైర్యంబు | లగ్గల మాతనికి; బాహుబల ఘనుండు; 
గాంగేయకుంభకర్ణుల మిగిలెడు౮ | గాండేని సము డగు6 గాని యసదు 
గాల దలంపంగ రాదు; కౌరవపతి మాన్యు । జేయుట నధిక విజృంభణంబు. 
జూపు; భీమునకు నర్జునునకు నెనయంగ । రాదు; సాత్యకి కోర్వరాదు; పార్వ 


పీరిక:9 


తే. తునకు( దత్పోదరులకు మార్కొని పెనంగి | బ్రదుకురాదు; నీవీట నా బల్లిదునకు 
నెదురు రథికుని. గాన ననేక హేతి | నిపుణ శార్దూల విక్రమ! నీవు దక్క. (శల్య. 1.91) 


శల్యుడు పాండవ వీరులకంటె అన్నింట మిన్న అయినా ధర్మరాజుతో సరిగాడని శ్రీకృష్ణుడి నిష్కర్ష ధర్మజుడే 
శల్యుడిని చంపుతాడని శ్రీకృష్ణుడి నిర్ణయం. “యుద్ధంలో శల్యుడిని నేను చంపుతానని ధర్మజుడు ఉద్యోగపర్వంలో 
ప్రతిజ్ఞచేశాడు. దానిని శ్రీకృష్ణుడు స్థిరీకరించినట్లయింది. ధర్మరాజుది పురుషయత్నం. శ్రీకృష్ణుడిది దైవానుకూల్యం. స్వల్పమైన 
నిందకూడా రాకుండా ధర్మరాజుచేత ధర్మబద్ధమైన సహజయుద్దాన్ని చేయించి విజయాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. 
శల్యపర్వ ప్రత్యేకతలలో ఇది ఒకటి. 


పదునెనిమిదవనాటి యుద్దంలో శల్యుడు సర్వతోభద్ర వ్యూహం పన్నాడు. అంతకుముందే పాండవులు త్రిముఖ 
వ్యూహంతో సిద్ధమై ఉన్నారు. యుద్దారంభంలో శల్యుడి విజృంభణం కౌరవసేనలకు ఆశ్చర్యం కలిగించింది. పాండవు 
లతడిచేతిలో ప్రాణాలు కోల్పోవటం తథ్యమనే ఆశలు దుర్యోధనుడి మనసులో పొటమరించాయి. పాండవులు తెగబడి 
శల్యుడిపై విరుచుకొని పడ్డారు. భీమార్జునులు భయంకరమైన ఎదురుదాడి చేసి సైన్యాన్ని మట్టుపెట్ట నారంభించారు. 
ధర్మజ, నకుల, సహదేవులు ప్రతివీర సంహారంతో తమ ప్రతాపాలకు వన్నె తెచ్చుకొన్నారు. నకులుడు కర్ణ పుత్రులైన 
చిత్రసేన, సత్యసేన, సువర్మలను సంహరించాడు. అతడి ధాటికి ఓర్వలేక కౌరవసేనలు వికావికలై పరుగెత్తసాగాయి. 
శల్యుడు సింహనాదం చేసి, రౌద్రవిక్రమ స్ఫూర్తితో సేనలను పురికొల్పి సమీకరించి విజృంభించాడు. పాండవులు ఒక్కుమ్మడిగా 
అతడిపై దాడిచేశారు. అయినా శల్యుడు తెగించి విక్రమించి పాండవసేనలపై బాణవర్షం కురిపించాడు. వారు భయపడి 
ధర్మరాజు రథం వెనుకకు పోయి తలదాచుకొన్నారు. ధర్మరాజు శల్యుడి దాడిని త్రిప్పికొట్టాడు. భీముడు శల్యుడిని డీకొని 
భీకర గదాయుద్ధం చేశాడు. ఇరువురు వీరులూ మత్తేభాలవలె పోరాడి సైనికుల మెప్పులు పొందారు. కొంతసేపటికి 
ఇరువురూ పరస్పర గదాఘాతాలతో మూర్భపోయారు. కృపాచార్యుడు శల్యుడిని రథంమీద ఉంచుకొని దూరంగా 
తొలగిపోయాడు. భీముడు తేరికొని శల్యుడిని యుద్దానికి పిలిచాడు. శల్యుడు తేరుకొని గదాదండంతో రథమెక్కి యుద్దానికి 
వచ్చాడు. దుర్యోధనుడి ముందున్న సైనికులు అతడిని అనుసరించారు. ధర్మరాజుకు ముందున్న రథికులు చేకితానుడిని 
ముందుంచుకొని భీముడిని దాటి దుర్యోధనుడి పై తలపడ్డారు. అతడి వజగదాఘాతానికి చేకితానుడు చనిపోయాడు. 
పాండవసేన మండిపడి కౌరవసేనపై బాణవర్షం కురిపించింది. శల్యుడిపై పాండవులు విజృంభించారు. అతడిపై ధర్మరాజు 
ముద్గరాన్నీ, సాత్యకి తోమరాన్నీ, భీముడు భల్లాన్నీ, నకులుడు శక్తినీ, సహదేవుడు గదనూ ఒక్కసారిగా ప్రయోగించారు. 
శల్యుడు వాటిని వమ్ముచేసి ఆర్పాడు. పటు బాణ ప్రయోగాలతో సాత్యకిని, పాండవులను మూర్భపొందించాడు. దానిని 
చూచి శల్యుడు పాండవులను ఆనాడు చంపుతాడని భావించి దుర్యోధనుడు సంతోషించాడు. 


భీమ నకుల సహదేవులు కలిసి శల్యుడిపై విజృంభించారు. ధర్మరాజు శల్యుడి చక్రరక్షకుడైన ద్యుమత్సేనుడి తల 
నరికాడు. శల్యుడు జూలు పీకిన సింహంవలె కోపించి భీమాదులను బాణాలతో నొప్పించి, నెత్తురు పారేటట్లు చేశాడు. 
ధర్మరాజును మూర్చపొందించాడు. తేరుకొన్న ధర్మరాజుకు శల్యపరాక్రమం భయం కలిగించింది. పౌరుషంతో శల్యుడిని 
చంపుతానని శపథంచేసిన ధర్మరాజుచేత శ్రీహరిని స్మరింపజేసిన గౌరవం శల్యుడికే దక్కింది. ఒక్కసారితో అది ఆగలేదు. 
మూడు సార్లు శల్యుడు ధర్మరాజును ముచ్చెమటలు పట్టించాడు. మూర్భలో ముంచాడు. శ్రీహరిని స్మరింపజేశాడు. ధర్మజ 
విజయం దైవాధీన మని నిరూపించాడు. 


శల్యుడు ఎంతటి మహావీరుడైనా యుద్ధంలో కొన్నిసార్లు అతడిని కృపాశ్వత్థామలు రక్షించవలసి వచ్చింది. 
అయినా, ఆయన ప్రదర్శించిన యుద్ధకేళి దేవతలను కూడా మెప్పించింది. పాండవులను ముప్పు తిప్పలు పెట్టింది. దానికి 
ప్రతిగా భీమార్జున నకుల సహదేవులు అతడిని మూడు చెరువుల నీళ్ళు త్రాగించారు. ఆ భీకర సమరంలో ప్రత్యర్థులైన 
శల్యధర్మజుల యుద్దం వీర రసోద్రేకంగా సాగింది. మచ్చుకొక సన్నివేశం - శల్యుడు ధర్మజుడి వక్ష్యస్థలంమీద పటుబాణాన్ని 
నాటాడు. ధర్మజుడు మరొక ఘోరబాణంతో శల్యుడిని కొట్టి మూర్భచెందేటట్లు చేశాడు. శల్యుడు తేరికొని కోవంతో 


పీర్రిక : 10 


వాడిబాణాన్ని ప్రయోగించగా ధర్మరాజు పసిడి బాణాలతో దానిని విరుగగొట్టాడు. శల్యుడు తొమ్మిది బాణాలను ధర్మజుడి 
వక్షంమీద నాటాడు. క్రూరభల్లంతో చాపాన్ని విరుగగొట్టాడు. ధర్మజుడు మరొకవిల్లు చేపట్టి యుద్దం చేశాడు. శల్యుడికి 
కృపుడూ, ధర్మరాజుకు భీముడూ తోడుగా నిలిచి పోరాడారు. కృపుడూ శల్యుడూ కలిసి ధర్మరాజును విరథుడిని చేశారు. 
అప్పుడు మరల ధర్మజుడు శ్రీహరిని స్మరించాడు. 


4. ధర్మరాజుకు దైవ సహాయం: 


ధర్మరాజు శ్రీహరిస్మరణం మూడుసార్లు చేశాడు. అందులో గజేంద్రుడిని తలపింప చేశాడు. 'కల(డు కలం డనెడి 
వాండు కలండో లేడో?” అని భయంతో శంకించిన గజరాజువలెనే ధర్మజుడు మొదటిసారి శ్రీహరివచనం నిజమౌతుందో 
కాదో అని భయాందోళనలను ప్రకటించాడు. 


క. “హరి వచనంబు లసత్యత( | బొరయంగ నేర్చునొకొ! మద్రభూపతి బాహు 
స్ఫురణము భీమాది రథిక | వరు లోర్వని యట్లు గాంగ వ్రాలెడిం దోడ్లోన్‌”. (శల్య. 1. 205) 


శ్రీకృష్ణుడు చెప్పిన మాటలలో రెండంశా లున్నాయి. ఒకటి - భీమాదులు శల్యుడితో దీటురారు. రెండు - ధర్మజు 
డొక్కడే శల్యుడిని మించిన యోధుడు. ఇందులో శల్యుడు భీమాదులను యుద్దంలో మించిన మాట సత్య మౌతున్నట్లు 
స్పష్టమైనది. మరి ధర్మజుడు కూడా శల్యుడిచేతిలో మూర్భపోవటం గమనిస్తే రెండవ మాట నిజమౌతుందో లేదో అనే 
భయం, ఆందోళనం కలిగింది. పురుషయత్నంలో భగవంతుడిని స్మరింపచేసే ప్రథమదశ భయం. దానివలన విజయం 
అనిశ్చిత స్థితిలో ఉంటుంది. 


అనిశ్చిత స్థితికి మూలం అనుమానం. మూర్చలో పడ్డప్పుడు భయాందోళనలు కలిగాయి. ఆపై విరథుడైనప్పుడు 
శంక అంకురించింది. 


క. గెలుపుము శల్యుని నీ వని | పలికి ముకుందుండు నన్ను. బనిచిన వాం డ 
ప్పలుకులకు నసత్యత్వము । గలుగంగ నేర్చునొకొ దైవఘటన బలమునన్‌” (శల్య. 1. 263) 


అని ధర్మజుడు తలపోశాడు. ఇక్కడ భీమాదుల ప్రసక్తి లేదు. శ్రీకృష్ణుడి ఆశీస్సుల ప్రసక్తి ఉన్నది. శల్యుడిని 
చంపుతా నని చెప్పిన ధర్మజుడి మాట మానవీయం కాబట్టి అబద్దం కావచ్చును. కాని, కృష్ణుడిమాట దైవనిర్ణయం కదా! 
అది అసత్యం కావటానికి వీలు లేదు. అయినా, శల్యుడి పరాక్రమం ధర్మరాజుకు ప్రాణసంకటంగా మారింది. శ్రీకృష్ణుడు 
ఆశీర్వదించినా ధర్మజుడి జీవితంలో దేవుడు విజయం వ్రాసిపెట్టి ఉండకపోతే అది నిజం కాదేమో! అని శంకించాడు 
ధర్మరాజు. 


శంకను తొలగించగలిగింది విశ్వాసం. ధర్మజుడు దైవంమీద అచంచల విశ్వాసం కలవాడు. కాబట్టి శంకతో 
ఊగిసలాడుతున్న మనస్సును స్వయంగా కుదుటపరచుకొన్నాడు. “ఆ జగన్నాథు వచనంబునకు నన్యధాత్వం బేల. 
గలుగు? (శల్య. 1. 264) నని వెంటనే విశ్వానభావాన్ని వ్యక్తీకరించాడు. సిర నిశ్చయుడైన తరువాత భగవంతుడి 
నేకాగ్రచిత్తంతో, భక్తి భావంతో, విజయార్థి అయి ప్రార్థించాడు. శరణాగతికి సుముఖు డయ్యాడు. “అనన్యాశ్చింతయంతో 
మాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌' అన్న భగవంతుడి వాగ్దాన ఫలాన్ని 
పొందే అర్హతను సంపాదించాడు. ఈ క్రింది రెండు పద్యాలూ అందుకు సాక్ష్యాలు. 


చ. “స్ఫురిత షడర్దనేత్రునిం ద్రిశూల సముజ్వ్వలు, నిర్గుణున్‌, గుణా 
దర సముపాత్తమూర్తిం గలిత ప్రభవస్టితి సంహృతి క్రియా 


పీరిక్ర : 11 


నిరతి వివర్తిత త్రిభువనీ మహనీయుని, దైత్యమర్ది, న 
ప్పురుషవరుం జతుర్భుజవిభుత్వ మహోన్నతు నాశ్రయించెదన్‌. 


తే. “భండనము సేయు నరు నగ్రభాగమున. బ్ర |! చండ శూలోగ్ర హస్తుండై శత్రుకోటి 
గీటడంచుచు నేం జూడ. గేలి సలుపు | దేవు జయసిద్దికై నన్నుతింతు భక్తి. (శల్య. 1. 265 -266) 


వీటిలో మొదటి పద్యం తిక్కనగారే ధర్మజుడి నోట పలికినట్లున్నది. అది హరిహరాద్వైత భావంతో పురుషోత్తముడిని 
స్తుతించిన పద్యం. రెండవ పద్యం అర్జునుడి ముందుభాగంలో శూలహస్తుడై నడుస్తూ శత్రు సంహార కార్యాన్ని తానే 
ముందుగా నిర్వహిస్తున్న రుద్రుడి ప్రశంస ఉన్నది. శ్రీకృష్ణుడి నర్చించిన పూజాద్రవ్యాలు ఆ మహాదేవుడి శరీరంమీద 
తోచినట్లు అర్జునుడు చెప్పగా ధర్మరాజు విన్నాడు కూడా. ఆ మహాదేవుడే అతడి కానాడు శరణ్యు డయ్యాడు. శివుడే 
విష్ణువని, విష్ణువే శివరూపుడని తెలిసిన ఎరుక ఈ భక్తి భావనకు మూలం. శత్రుసంహారానికి కావలసిన దివ్య లక్షణాలను 
దైవ చైతన్యంలో జాగృతం చేసి వాటిని తన విజయసిద్దికై ప్రసన్నం చేసికొనటమే ఈ పరమేశ్వర స్తుతిలోని పరమతాత్పర్యం. 


మొదట పరమేశ్వరుడి త్రినేత్రత్వాన్ని స్మరించాడు. మూడవకన్ను తెరిచి శత్రువులను భస్మం చేయమని దాని 
భావం. ఆ తరువాత త్రిశూలం చేత ప్రకాశించేవాడిని తలచాడు. శూలంతో శత్రుసంహారం చేయుమని భావం. నిర్గుణుడైన 
పరమాత్మభావనం చేత సర్వాంతర్యామివై సర్వశక్తిమత్వాన్ని ప్రకటించుమని కోరాడు. గుణాలను ఆదరించే ఉదాత్తమూర్తిని 
భావించటంతో భగవంతుడి దయాగుణాదులను అర్థించినట్లు భావం. సృష్టిస్థితిలయాత్మక ప్రవృత్తిచేత భువనాలను పాలించే 
మహనీయుడిని భావించటంచేత పుట్టిన జీవులను గిట్టించే సంకల్పం గల మహేశ్వరుడే శత్రువులను సంహరించగలడని 
భావం. రాక్షసమర్దనుం డనటంచేత దుష్టశిక్షణ ప్రవృత్తిని ప్రదర్శించుమని ప్రార్థించాడని భావం. పురుషవరుడనీ, చతుర్భుజుడనీ, 
విభుత్వ మహోన్నతుడనీ కీర్తించటంవలన ఉత్తమ పురుష స్థితినీ, విష్ణు స్థితినీ (నలుగురు తమ్ముల పరాక్రమ స్ఫూర్తినీ), 
ప్రభుత్వ ప్రాప్తిచేత కలిగే ఉదాత్త బెన్నత్యాన్నీ ధర్మజుడు భగవంతుడినుండి కోరుతూ ఆతడిని శరణువెడుతున్నాడని ధ్వని. 
'నరుడికి తోడుగా నిలిచి ముందుగా శత్రుసంహారం చేసి అతడి విజయమార్గం ఎట్లా సుగమం చేస్తున్నావో, నాకు కూడా 
అటువంటి సహాయాన్ని అందించి విజయం చేకూర్చు'మని పరమేశ్వరుడిని కోరాడు. ధర్మజుడు సాత్విక సంపన్నుడు కాబట్టి 
అతడు భగవంతుడిని అర్థించి సంకల్ప సిద్ధి పొందగలడని భారతంలో ఎన్నో చోట్ల నిరూపించబడింది. ఇక్కడ కూడ 
సకామ భక్తిని సాత్త్విక సమాహితశక్తితో ప్రసరించి విజయాన్ని ప్రసాదించుమని పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. భక్తిపారవశ్యంలో 
ఉన్న ధర్మరాజు చేసిన బాణప్రయోగం బలహీనంగా తోచగా శల్యుడు విజృంభించి ఆతడిమీద పెల్లుగా బాణ వర్షం 
కురిపించాడు. 


యోగక్షేమం వహిస్తానన్న పరమేశ్వరుడి చైతన్యం జాగృతమైనట్లు స్పష్టంగా తోచింది. భీముడు శల్యుడి విల్లును 
విరిచాడు. గుర్రాలను, సూతుడిని క్రమంగా కూల్చాడు. శల్యుడి కవచాన్ని నేలపడగొట్టాడు. కవచ హీనుడైన శల్యుడు 
ఆగ్రహించి, కత్తీ డాలూ తీసికొని రథం దిగి యముడివలె విజృంభించాడు. భీముడు అతడి కత్తిని, డాలునూ విరుగగొట్టాడు. 
వెంటనే శల్యుడు మరొక కవచాన్ని ధరించి భయంకరమైన గదను చేపట్టి ధర్మరాజుపై ఉద్ధృతంగా దాడిచేశాడు. అప్పుడు 
సాత్యకి, ధృష్టద్యుమ్న, శిఖండి, ద్రౌపదేయులు, మాద్రేయులు ధర్మరాజుకు బాసటగా నిలిచి శల్యుడిని ఎదుర్కొన్నారు. కాని, 
అతడు వారిని లెక్కచేయక హుటాహుటి ధర్మరాజుపై సింహంవలె లంఘించాడు. ధర్మజుడు రౌద్రోద్రేకంతో మేనుపెంచి 
భారమంతా శ్రీకృష్ణుడిపై ఉంచి ఇట్లా మనసులో సంకల్పించాడు. 


క. “ఇతని సమయింప నయ్య । చ్యుతు(డు ననుం బనిచె; నాకు నొనరించిన పా 
లితం డని తలంచి మొగ ము । గ్రత నొందంగ శక్తిమీందం గనుదో యొలయన్‌'. (శల్య. 1. 273) 


ధర్మరాజు భావనలో ఒక విశేషం ఉన్నది. అచ్యుతుడు ధర్మరాజును శల్యుడిని చంపుమని పంపాడట! శల్యుడిని 
తన పాలుగా మిగిల్బాడట! ఈ మాట లెంత సార్ధకంగా ఉన్నాయి! ధర్మజుడిలో అహంకారం లేదు; కర్తృత్వ భావన లేదు. 


పీర్రిక్ర : 12 


అతడు తనను భగవంతుడి సాధనంగా భావించాడు. అచ్యుతుడే అందరినీ సంహరిస్తూ శల్యుడిని తన పాలుగా మిగిల్పాడట! 
అంటే- చంపేది ధర్మరాజైనా చంపిస్తున్నది అచ్యుతు డని భావం. మొదట శల్యుడిని చంపుతానని ఎంచుకొన్నది ధర్మజుడే. 
అది అతడికి అహంకారానికి ఆనవాలు. తరువాత తనకు తన పరాక్రమం మీద అనుమానం కలిగి శల్యసంహారం 
అచ్యుతుడి దయవలన తనకు సిద్ధించే అవకాశ మని భావించాడు. ఆ తరువాత సంకల్పించినవాడూ, ప్రతిజ్ఞ నిర్వహించేవాడూ, 
చంపేవాడూ - అన్నీ అచ్యుతుడే అని భావించి ధర్మరాజు తనను నిమిత్తమాత్రుడిగా తలంచాడు. ఇక యోగక్షేమ భారం 
శ్రీకృష్ణుడిదే అయింది. 


ఇక్కడ తిక్కన తీర్చిదిద్దిన సన్నివేశం కడు రమణీయం. ధర్మరాజు ప్రదర్శించింది విష్ణుభక్తి, పొందింది శివశక్తి. 
ధర్మరాజు వద్ద శక్తి అనే మహాస్తం ఉన్నది. అది ప్రాణాంతక సమయంలో ధర్మరాజుకు స్ఫురించింది. ఈ స్ఫురణ 
నిచ్చినవాడు స్థితికారు డయిన విష్ణువు. అందుకే మనస్సులో మొక్కాడు హృషీకేశుడిని. 
ఉ. నీ దెస నాదు చిత్తమున నెక్కొని యుండెడు భక్తి భద్రసం 

పాదిని గావు టచ్చెరువె? భక్తజనాభిమత ప్రదాన వి 

ద్యాదయితత్వ మేర్ప్చడ జయం బొడంగూర్పుము దేవ! సంశ్రితాం 

హోదళనంబు నీకు వ్రత; ముల్లము నాపయి నిల్పు మిత్తటిన్‌'. (శల్య. 1. 275) 


విష్ణుభక్తుడికి భద్రత కలగటంలో ఆశ్చర్యం లేదు. భక్తాభీష్టం తీర్చటమే భగవంతుడి వ్రతం. కాబట్టి ధర్మరాజును 
కాపాడాలని భగవంతుడు సంకల్పిస్తే చాలు జయం కరతలామలకం జెతుందని భావించటం పై పద్య తాత్పర్యం. 


ధర్మరాజుకు స్ఫూర్తి నిచ్చింది విష్ణువు. శక్తి నిచ్చింది పరమేశ్వరుడు. 
ఉ. “అచ్చపు భక్తికిన్‌ మది. బ్రియంబున నొందిన ఫాలలోచనుం 
డిచ్చిన ప్రీతి యోగమును నెక్కుడు భక్తియు నావహిల్లంగా 


నిచ్చలు గంధపుష్పముల నిష్టమెయిం బరిశోభితార్చనం 
బిచ్చుచు దాను గొల్వ నుతి కెక్కిన యమ్మహనీయ శక్తికిన్‌'. 


మ. “ప్రణతుండై రభసోదయాభినవదర్చస్ఫూర్తి శోభిల్లుచు 
న్మణిదండద్యుతి మంజరీ స్ఫురణము న్సంశోభిఘంటాపటు 
క్వణనంబున్‌ రిపుసైనిక ప్రకర దృక్కర్ణవ్యధం జేయ భీ 
షణరేఖం బగుదాని. బుచ్చుకొని చంచన్ముష్టి దృష్ట్యుద్దతిన్‌ . (శల్య. 1.277-278) 


శల్యుడిమీద శక్తిని ప్రయోగించాడు. అది శల్యుడి కవచంలో ప్రవేశించి, రొమ్ము చీల్చి వీపునుండి బయటకు 
వెలువడి భూమిలో ప్రవేశించింది. ఆ వేటువలన ముక్కులనుండి, చెవులనుండి, కన్నులనుండి నెత్తురు కారుతూ శరీరాన్ని 
తడిపివేయగా శల్యుడు - ప్రియురాలి ఉరంమీద వాలే ప్రియుడివలె - నేలమీద చేతులు రెండూ చాచి బోరగిలపడి 
ప్రాణాలు వదిలాడు. ధర్మరాజు చేసిన ధర్మయుద్దంలో చనిపోయిన శల్యుడు శాస్తోక్తంగా సమర్పించిన హవిస్సులను 
స్వీకరించి చల్లారిన హోమాగ్నివలె భాసించాడు. 


శల్యుడి తమ్ముడూ, చుట్టాలూ కలిసి ధర్మరాజును ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయారు. కృతవర్మ, కృపాచార్యుడు 
వీగిపోయారు. శల్యపర్వంలో ధర్మరాజుకు తిరుగులేని విజయం సిద్దించింది. ఈ పర్వంలో భీమార్జున నకుల సహదేవులు, 
మిగిలిన వీరులూ చేసిన పోరు స్థాయిభావానికి పోషకంగా నిలిచిన సంచారిభావాల సంపుటివలె రాణించింది. 


పీర్రిక : 13 


శల్యు డెవ్వరికీ ఆజన్మశత్రువు కాడు. పగతో ఎవరినైనా చంపుతానని అతడు శపథాలు చేయలేదు. అతడిని 
చంపటానికి కారణంగా బలమైన విద్రోహచర్య ఏదీ కానబడదు. దుర్యోధనుడు అతడిని అవసరం కొద్దీ వాడుకొన్నాడు. 
కర్ణసారథ్యం తరువాత శల్యుడు కౌరవసైన్య సారథ్యం నిర్వహించవలసి వస్తుందని ఊహించలేదు. మిగిలినవారిలో 
పెద్దవాడు, తనపట్ల అభిమానం చూపాడని మాత్రమే దుర్యోధను డాతడికి సైన్యాధ్యక్షపదవి నిచ్చాడు. ఏ కారణంచేతనో 
కృప, కృతవర్మ, అశ్వత్థామ లను సర్వ సైన్యాధ్యక్షులుగా అతడు శల్యుడికి ముందుగా వరించలేదు. అది కూడా విధి 
డ్రేరితమనే భావించాలి. పాండవులు చేసిన శపథాలలో ధర్మజ, నకుల, సహదేవులవి ఇంకా పూర్తికావలసి ఉన్నది. ఆ 
వరుసలో శల్యుడు, శకుని, ఉలూకుడు చావటానికి మిగిలి ఉన్నారు. అందువలన శల్యుడిని ఎన్నుకొని ఉంటాడు. అతడు 
యుద్ధం చేసింది సగం దినం. కొన్ని గడియలు మాత్రమే పాండవులను సంహరించే ప్రతాపాన్ని ప్రదర్శించి మెరువువలె 
మెరిసి ఆరిపోయాడు. అతడి నాయకత్వంలోనే శల్య, శకునుల పుత్రులు, మిత్రులు అస్తమించారు. భీమ ప్రతిజ్ఞకు 
బలికావలసి ఉన్న దుర్యోధనుడు ఒంటికంబంవలె నిలిచి ఉన్నాడు. ఇట్టా నిలిచిన దుర్యోధనుడు గెలిచిన రాజా? ఓడిన 
రాజా? సైన్యాధిపతియా? సైన్యాధిపతిని నియమించే సర్వాధికారియా? పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిన దుర్యోధనుడు శల్య 
మరణానంతరం శకునిని పిలిచి తరువాతి కార్యక్రమాన్ని గురించి అడిగాడు. శకుని తాను సేనాపతి నౌతానని అనలేదు. 
మరెవ్వరూ అతడి పేరును ప్రతిపాదించలేదు. శకుని తన పావులు నడిపి “రాజు పూనుకొని ముందుకు ధైర్యంగా సాగకపోతే 
సైనికులు మెచ్చుకొంటారా?” అని సలహాచెప్పి దుర్యోధనుడిని ముందుకు త్రోశాడు. సేనాపతి అయితే చావక తప్పదని 
శకునికి తెలుసు. కాని, చివరి క్షణంలో కూడా మోసంతో విజయాన్ని సాధించి దుర్యోధనుడికి బహూకరించటానికి 
యత్నించాడు. అశ్వసైన్యంతో పాండవబలాన్ని వెనుకనుండి దాడిచేసి మట్టుపెట్టాలని రహస్యవ్యూహం పన్నాడు. దానిని 
నకుల సహదేవులతో త్రిప్పికొట్టించి ధర్మరాజు అతడి ప్రాణాలను తీయించాడు. మోసగాడిని మోసంతో కాక మొగంవీద 
మొత్తి శకునినీ, ఉలూకుడినీ నకుల సహదేవులు చంపారు. శకుని తరువాత చివరకు మిగిలింది కృపాశ్వత్థామ కృతవర్మలు. 
వారితో యుద్ధభవితవ్యాన్ని గురించి చర్చించకుండానే దుర్యోధనుడు రణరంగం నుండి ఏకాంతంగా నిష్క్రమించి ద్వైపాయన 
హ్రదంలో దాగికొన్నాడు. మిగిలిన ముగ్గురు రథికులూ దారం తెగిన గాలిపటాలవలె గమ్యంలేని గతితో తిరుగవలసి 
వచ్చింది. శల్యవధ కౌరవులకు హృదయశల్యంగా పరిణమించింది. 


యుద్ధషట్కంలో శల్యపర్వం సాధారణ యుద్ధ ప్రక్రియ సాగిన సహజపర్వం. శల్యవధవరకు ధర్మజుడి విజయాన్ని 
సూచించే వస్తు ధ్వని రమణీయంగా సాగింది. ఈ పర్వంలో శల్యుడు మహాస్త్ర ప్రయోగం చేయలేదు. ఆ మాటకు వస్తే 
కౌరవపాండవ వీరులందరూ శస్త్రప్రయోగాలే చేశారు కాని అస్త్రాలు వెలికి తీయనేలేదు. ఇందులో మహేశ్వరదత్తమైన శక్తిని 
బయటికి తీసి ప్రయోగించినవాడు ధర్మరాజొక్కడే. అందుకే అతడు గెలుపును సాధించి నాయకుడయ్యాడు. ఇందులో 
శల్యధర్మజులకు ఏ శాపాలూ లేవు. శల్యుడు పొందింది సహజమరణం. ధర్మజుడు సాధించింది సహజ విజయం. 
అందువలన శల్యపర్వం సహజయుద్ధపర్వం. 


5. శల్యపర్వ నామ సార్థక్యం: 


శల్యపర్వం వస్తుతః రెండు భాగాలుగా విరిగింది. పూర్వభాగం శల్యనామధేయుడైన సేనాని పేరుతో సార్థకమయింది. 
ఉత్తర భాగం శల్యశబ్దార్థ ప్రవర్తనంవలన సార్థకమయింది. శల్యమంటే కంటకం (ముల్లు) అనీ, గుండెలో గ్రుచ్చుకొన్న 
బాణమనీ, బాణపు ముక్క అనీ, ఒకచోట నిలువక చలించేదనీ (శలతీతి శల్యః శల చలనే) అర్జాలు గోచరిస్తాయి. 
శల్యపతనానంతరం దుర్యోధనుడు రణరంగంలో అనేక విధాల యుద్ధం చేయటానికి యత్నించి, తన వారందరూ 
తనువులు చాలించగా, రణరంగాన్ని వీడి ద్వైపాయన హ్రదానికి సాగిపోయాడు. ఆ తరువాత భీముడితో గదాయుద్దం 
చేయటానికి శమంత పంచక తీరానికి వెళ్ళాడు. అట్లాగే కృప, కృతవర్మ, అశ్వత్థామలు దుర్యోధనుడి అన్వేషణలో తిరగటం, 
పాండవులు దుర్యోధనుడు దాగి ఉన్న చోటును అన్వేషించటానికి తిరగటం, చారులవలన విని దుర్యోధనుడున్న ప్రదం 
వద్దకు పోవటం, అక్కడికి తీర్ణయాత్రాచణశీలి అయిన బలరాముడు రావటం, దుర్యోధనుడు, పాండవులు, శ్రీకృష్ణ 
సాత్యకులు శిబిరాలలో వసించకుండ రాత్రివేళ నదీతీరాలకు వెళ్ళి నిద్రించటం, శ్రీకృష్ణుడు నడిరేయి హస్తినాపురానికి 


పీర్రిక్ర : 14 


వెళ్ళిరావటం, యుయుత్సుడు భర్తలను కోల్పోయిన స్త్రీలను హస్తినాపురానికి చేర్చటం మొదలైన సన్నివేశాలన్నీ చలన 
శీలాన్ని తెలిపే కథాంశాలుగా గోచరిస్తాయి. అందువలన శల్యపర్వనామం స్వభావ వ్యంజకంగా సార్థకమయింది. 


శల్యపర్వోత్తర భాగంలోని కథలో ముఖ్యాంశం దుర్యోధనుడి ఊరుభంగం. ఇది కౌరవపాండవుల హృదయాలలో 
శాశ్వతంగా నాటుకొన్న శల్యం. దుర్యోధనుడు తొడలు విరిగి పడిన నాటినుండి నేటివరకు ఈ అంశంపై ధర్మాధర్మచర్చ 
చర్చనీయాంశమై సాగుతూ రావణకాష్టంవలె ఆరకుండా మండుతూనే ఉన్నది. శల్యమంటే ముల్లూ కావచ్చును. బాణమూ 
కావచ్చును. పాండవులకు కురుసభలో గుచ్చుకొన్న శల్యాలు అనేకం. మాయాద్యూతంలో ధర్మజుడి రాజ్యం హరించటంవలన 
కలిగిన బాధ ఒక శల్యం. ద్రౌపది నేకవస్త్ర అని కూడా తలంచక నిండుకొలువుకు జుట్టుపట్టి లాగికొని వచ్చి అవమానించటం 
మరొక శల్యం. ద్రౌపదిని తన తొడపై కూర్చుండుమని దుర్యోధనుడు సైగ చేయటం మరొక శల్యం. ద్రౌపదిని “బంధకి” 
అని కర్ణుడు పిలిచి హేళన చేయటం మరొక శల్యం. అభిమన్యుడిని ఒంటరివాడిని చేసి, బాలుడని కూడా భావించకుండా 
ప్రాఢవీరులందరూ కలిసి మోసంతో సంహరించటం మొదలైనవి శల్యాలే. బాల్యంనుండి దుర్యోధనుడు పాండవులకు చేసిన 
అపకారాలన్నీ మాయని గాయాలవలె బాధపెట్టే శల్యాలు. పాండవుల గుండెలలో గుచ్చుకొన్న శల్యాలకు ప్రతిజ్ఞాపాలనలే 
నివారణోపాయాలు, తగిన జెషధాలు. ప్రతిజ్ఞలు ధర్మశాస్తాలను చూచి చేసేవి కావు. శాపాలూ అంతే. శత్రువులు చేసిన 
అధర్మ క్రియలకు ప్రతీకార క్రియలే పాండవ ప్రతిజ్ఞలు. వాటిని పగ తీర్చికొన్నట్లుగా తీర్చికొని కృతప్రతిజ్ఞులు కావటమే 
క్షత్రియులకు కృతార్థత. ఇది క్షత్రియ వీరధర్మం. ప్రతిజ్ఞానిర్వహణంమీద ప్రతివిమర్శ ఎంతవరకు న్యాయం? అనేది 
శల్యపర్వంలో ప్రారంభమయ్యే చర్చ. యుద్దధర్మానికీ, ప్రతిజ్ఞానిర్వహణానికి, లోకధర్మానికీ, ధర్మశాస్తానికీ, వేదతాత్పర్యానికీ 
ముడిబెట్టి ఏకవాక్యత సాధించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. వేదవ్యాసుడూ, శ్రీకృష్ణుడూ ఆయా ధర్మాలకు అనుగుణమైన 
సమన్వయ సూత్రాలను చెప్పి హృదయశల్యాలకు తగిన మందువేయగల వైద్య విద్వాంసులు. వారి మాటలకు ప్రామాణ్యం 
కలిగించటమే భారత పరమార్థం. వారి తీర్పులను అంగీకరించటమే పరమధర్మం. కాదనటం వ్యక్తి దృక్పథం. ఈ 
రెండింటినడుమ విశ్వజనీనతను సాధించే యత్నమే ఈ పర్వత్రయ ప్రయత్నం. అందులో శల్యపర్వం శల్యమూల్యాంకన 
చర్యల చర్చాపర్వం. “ఊరుభంగం' దానికి కేంద్ర బిందువు. 

ధృతరాష్ట్ర దుర్యోధనులది కణిక (శుక్ర)నీతి; ధర్మజ శ్రీకృష్ణాదులది బృహస్పతి నీతి. ఈ ఇరువురికీ సమాన 
ప్రమాణాలు వాదంలో ఉండటం దుర్లభం. మిత్రులనైనా బంధువులనైనా మోసంచేసి, చంపి రాజ్యాన్ని, ధనాన్ని హరించటం 
శుక్రనీతి సమర్దిస్తుంది. అందువలన దుర్యోధనుడు తాను పాండవులపట్ల వ్యవహరించిన తీరుగాని, సంధిని కాదనటం కాని, 
రాజ్యభాగ మివ్వననటం గాని, యుద్ధంలో నిర్ణయగా అభిమన్యు ప్రభృతులను చంపటం కాని, అధర్మపద్దతులు కావు. 
ధర్మం తనదాకా వచ్చినప్పుడు అతడి ప్రమాణాలు వేరౌతాయి. దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని భీమార్జునులను, ధర్మరాజును 
రణనియమాలను ఉల్లంఘించారని వాదించాడు. అందులో ఊరుభంగం నియమ విరుద్ధమనీ, పాండవులది అధర్మ 
విజయమనీ విమర్శించాడు. కృష్ణుడిపై మోపిన అభియోగా లివి- 


మ్‌ “కంసదాసుని పుత్ర! కానవు నీ దురా | చారంబు( గృపయు లజ్ఞయును లేక 
డ్రులెదు; నీవు సెప్పినం బార్జు చేసిన । నన్న గైకొని గదా సంగరంబు 
పాడి దొజింగి యప్పాపకర్ముండు వైచెం | గాక; చక్కటి తోడి కయ్య మైన 
లీల మిమ్మందటి నేలపాలుగం జేయ | నే; శిఖండి గడంగి యేసె ననగ 


తే, నర్జునుండు శాంతనవు౭ గూల్చునట్లు చేసి; | తస్త్రగురుచాపునకు( బాండవాగ్రజన్ము 
బొంకు మని పంచి; తరదంబు పుడమి. గ్రుంగ6 | గర్జు. జంపించి; తేమన6 గలదు నిన్ను? 


క. “భూరిశ్రవు. డొక్కనితో6 | బోరంగ నేయించి తట్టు; పొడిచీ(కటి నం 
హోరహితు సైంధవుని నరు । బారి పజిచి; తిట్టి నీకు. బల్కులు సనునే!' 


క. “నను, భీష్ము గురుని, సూతసు । తుని భూరిశ్రవు జయద్రథుం జక్కటి ద 


పీఠిక : 15 


ప్పని యని గోల్పుచ్చంగ వ । చ్చునె నీకుం? గపటశూర! సుచరితదూరా!'.(శల్య. 2. 325 - 327) 


అతడి మాటలకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానంలో రణనియమాలకు సంబంధించినవి కాక ధర్మనీతికి చెందిన 
అంశాలుండటం గమనార్హం. “పాండునందనులు పుట్టినంతనుండి నేడు దుదిగా నీయెడ ధర్మవిరోధం బాచరింపరు; 
కురుబలంబునకు గుద్దలి గొని దూర్జ్యూతంబు నీవ తొడరితి; దాన నింతలు వుట్టెో బవనతనయుండు పట్టిన ప్రతిన 
యెజుంగవె? గద నూరుభంగంబు సేయుదు నని పలికి పిడికిటం బొడుచునే? యవి యెల్లను వృథాజల్పంబు; 
లూరకుండు'. (శల్య. 2.328) మని మందలించాడు. 


దుర్యోధనుడు శ్రీకృష్ణుడి ధర్మవాదానికి సూటిగా సమాధానం చెప్పలేదు. చెప్పలేడు కూడా. పాండవులపట్ల పగ 
సాధించటం అతడి కణికనీతి దృష్టిలో ధర్మమే. అందుకే అన్నాడు - 'నేను వేదాలు చదివాను, యజ్ఞాలు చేశాను, సంపదలు 
గడించి సామంతులు కొలువగా సంతోషించాను. దుర్మదాంధులైన శత్రువులను మర్దించాను. చివరకు మిత్రులతో బంధువులతో 
కలిసి స్వర్గానికి వెళ్ళుతున్నాను. ఇది ఒప్పదా?” అని అడిగాడు. కృష్ణుడి దృష్టిలో తాను ఎటువంటి వాడైనా, అతడిని 
యుద్ధనియమాలకు విరుద్దంగా చంపినందుకు పాండవులు జీవితాంతం పశ్చాత్తాపంతో పరితపిస్తూనే ఉంటారని పలికాడు. 
అప్పుడు దేవతలు దుర్యోధనుడిమీద పూలవాన కురిపించారు. 


దానిని దైవప్రశంసగా గ్రహించి ధర్మజాదులు తాము దుర్యోధనుడినీ, భీష్మాదులనూ చంపింది ధర్మవిరుద్ధమేమో 
అని దిగులు పడ్డారు. శ్రీకృష్ణుడు వారితో ఇట్లా అన్నాడు. 


సః “గాంగేయు గురుకర్ణ కౌరవపతుల( జ | క్కటియని. బరిమార్చం గాన మైతి 
మని మీరు వగవకు( డద్దార లుగ్రాస్త్ర వేదులు; ప్రస్ఫుట విక్రమమున 
నడరి వారల గెల్బు టరిది గావున నేను | బహువిధోపాయముల్‌ వన్ని యిట్లు 
దీర్చితి. గాక; యత్తీవ్ర పరాక్రము | లలంతుల. బోదురే? యట్లు6 గాక 


తే, వారి విధి యివ్విధమునం జావంగ జేసె; | దైవఘటనలు దప్పింప మీ వశంబె? 
సురలు దనుజులు గెల్చిన చొప్పు లిట్ల; | సంతసపు సమయంబున వంత లేల? (శల్య. 2. 331) 


శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఉపశమన వాక్యాలుగా తోచినా అత డనుసరించిన ఉపాయాలను దేవతలు 
దనుజులను వధించటంలో పాటించిన బృహస్పతినీత్యుపాయాలుగా పేర్కొన్నాడు. అది దేవతలు మెచ్చే పద్ధతిగా సూచించాడు. 
అన్నిటికి మించి వారి వారి విధి వ్రాతలు తప్పించటం ఎవ్వరి తరం కాదు - అని ప్రకటించాడు. ఇంతటితో పాండవులలో 
ధర్మాధర్మ చర్చ ముగిసినట్లే. 


అయితే ఈ చర్యను ముందుకు సాగించింది కౌరవపక్షంవారే. వారిలో బలమైన ప్రతినిధులు ఇద్దరు. ఒక 
అశ్వత్థామ. అతడికి తోడుగా నిలిచినవారు కృపకృతవర్మలు. రెండు: గాంధారి. ఆమె నంటి ఉన్నవాడు ధృతరాష్ట్రుడు. వీరికి 
ప్రతివాదులుగా నిలిచినవారు శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు. ముద్దాయిలుగా నిలిచి వినయవాక్యాలతో ఎదుటివారి ఎత్తులను 
చిత్తుచేసినవారు ధర్మజ భీమాదులు. అశ్వత్థామ మాటలకంటె మిన్నగా పగకు ప్రతిచర్యను నడిపి, పాండవులకు వగకలిగించి, 
వారి పగ తీర్చే చర్యలవలన తానూ వగచెంది శిరోమణిని పోగొట్టుకొని జీవచ్చవంగా నిలిచాడు. గాంధారి శ్రీకృష్ణుడిని శపించి 
ఆయనచేత నిష్టురా లాడించుకొని, పశ్చాత్తాపపడి పాండవులచేత తమకు అపరకర్మలు తప్పని తమ కర్మకు స్వయంకృతాపరాధాలే 
కారణమని తెలిసి, తెలివితో మౌనం పాటించింది. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి వ్యూహంలో చిక్కి ఇనుప భీముడి విగ్రహాన్ని 
కౌగిలించుకొని, దానిని విరుగగొట్టి తనలోని పగను పైకి ప్రకటించుకొని కుటిలుడుగా అపకీర్తిపాలయ్యాడు. శ్రీకృష్ణుడి 


పీర్రిక : 16 


మందలింవుతో మారుమాటాడకుండ ఉండిపోయాడు. అనగా, శల్యపర్వంలోని “ఊరుభంగంి రేపిన దుమారం రెండు 
పర్వాల నిండా రేగి చివరకు మృతుల కిచ్చిన జలతర్పణాలతో అణగిపోయిందన్నమాట! 


నన్నయ శల్యపర్వాన్ని “నవ్యార్థరమణీయి' మని ప్రశంసించాడు. 


ఆ. “సభల విస్తరిల్లి శల్యాదికములైన | నాల్గు పర్వముల వినంగ6 జాలి 
నవమ పర్వమనంగ నవ్యార్ణరమణీయ । మగుచు శల్యపర్వ మతిశయిల్లు. (ఆది. 1. 52) 


6. సౌప్తికపర్వ కథాసూత్రం: 


సౌప్తికపర్వ కథానాయకుడు అశ్వత్టామ. పగను సాధించటంలో దుర్యోధనుడికి మానసిక ప్రతినిధి. అయితే, 
వారిద్దరి ప్రతీకారాలలో ప్రాధాన్య వివక్షలు వేరు. భీష్ముడిని చంపటానికి పగతో తపస్సుచేసి పుట్టాడు శిఖండి. ద్రోణుడిని 
చంపటానికి పగతో ద్రుపదుడు చేసిన యజ్ఞఫ లంగా జన్మించాడు ధృష్టద్యుమ్నుడు. దుర్యోధనుడిలోని పగను పెంచి 
మహాగ్నిగా మార్చిన కర్ణుడు తనశాపాలకు తానే బలి అయ్యాడు. అతడి మృత్యువుకు అర్జునుడు హేతువయ్యాడు. 
దుర్యోధన దుశ్శాసనుల పగకు గురి అయిన భీముడు వారి చావుకు కారణమయ్యాడు. ఈ వీరుల మరణాలకూ బలమైన 
కారణాలున్నాయి. కాగా, అశ్వత్తామను ప్రతీకారశక్తిగా మార్చిన సన్నివేశాలు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపిన తీరు, దానిని 
వీరధర్మంగా చెప్పుకొంటున్న పాండవుల వైఖరి, దానిని సమర్థించిన శ్రీకృష్ణుడి వైనం. 


యజ్ఞకుండంలో నుండి పుట్టిన ధృష్టద్యుమ్నుడు పాండవ సర్వసేనాధ్యక్షుడు అయ్యాడు. అంటే ద్రుపదుడీ 
పగనుండి ద్రోణవధ కొరకే పుట్టిన వీరుడిని పాండవులు తమసేనాపతిగా అంగీకరించారన్నమాట! అతడు పరాక్రమాతిశయంతోనే, 
తపఃఫలంతోనో, మహాస్త్రసంపదతోనో (ద్రోణాచార్యుడిని చంపుతాడని అందరూ ఆశించారు. కాని, నిజానికి ద్రోణుడిని 
చంపింది శ్రీకృష్ణుడి నీతిచాతుర్యం, ధర్మజుడి వాక్యచాతుర్యం. అశ్వత్థామ హతుడైనాడన్న వార్త ఆయనను యుద్ధవిముఖుడిని 
చేసింది. బ్రతుకుమీది ఆశను మాన్పింది. యోగంతో ప్రాణాలను త్యజించి జీవన్ముక్తావస్థను సాధించాడు ద్రోణుడు. అట్టి 
స్థితిలో జుట్టుపట్టి, తలపైకెత్తి, కత్తితో శిరస్సు నరికాడు ధృష్టద్యుమ్నుడు. అర్జునాదులు దానిని వారించినా ధృష్టద్యుమ్నుడు 
వినలేదు. చచ్చినపామును చంపిన వీరుడయ్యాడు పాండవసేనాపతి. ఆ సంగతి తెలిసిన అశ్వత్హామ అప్పుడే పగతీర్చుకొనటానికి 
విజృంభించాడు కాని, పాండవు లతని ఆట కట్టించటంతో ఆ ప్రయత్నం మానుకొన్నాడు. లేకపోతే తండ్రి తరువాత కొడుకే 
సైన్యాధ్యక్షు డయ్యేవాడేమో! కర్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వటంతో అశ్వత్థామ వెనుకబడ్డాడు. కర్ణుడి తరువాత కూడా ఆతడే 
శల్యుడి పేరు చెప్పాడు. శల్యుడి తరువాత దుర్యోధను డెవరి పేరూ చెప్పలేని స్థితిలో ఉండటంచేత తాను చేయదలచుకొన్న 
ప్రతీకారానికి అవకాశం దొరకలేదు. అందువలన తనంతట తానే కౌరవసేనాపతిగా ఉండటానికి ప్రతిపాదించుకొన్నాడు. 
అతడు చంపదలచుకొన్న వారివరుసలో మొదటివాడు ధృష్టద్యుమ్నుడు. అతడిని పశువును చంపినట్టు చంపుతానని తన 
కసినంతా ఒలకపోశాడు. ద్రుపద సంతానంలో పురుషులు మొదట, ఆ తరువాత ఆతడి స్త్రీ సంతానమైన ద్రౌవదికి పుట్టిన 
సంతానం (ఉపపాండవులు) అతడి లక్ష్యం. ధృష్టద్యుమ్న సేనాపతిత్వాన్ని అంగీకరించిన పాండవులూ, పాండవ సైన్యం,. 
ఏనుగులు, గుర్రాలూ - అందరూ వధార్హులే. యోగనిద్రలో ఉన్న ద్రోణుడిని చంపిన పాండవులందరూ నిద్రలో ఉండగా 
చంపదగిన వారే. ఇట్లా ఆలోచించిన అశ్వత్థామ అంతఃకరణానికి బహిఃప్రతీక గుడ్డగూబ. రాత్రివేళ సంచరించే ఆ పక్షికి 
కాకులగుంపును చంపటం ప్రతీకారచర్య కాదు, స్వాభావికచర్య మాత్రమే. పొగవంటి పగచీకటిలో ఉన్న అశ్వత్థామకు కూడా 
అది సహజ యుద్ధ చర్యగానే స్ఫురించింది. అతడికి తగిన రాజు దుర్యోధనుడు - ఆ క్రింది రాత్రి పాండవులు రాత్రివేళ 
దాడిచేస్తారేమో అనే భయంతో శిబిరంలో పడుకొనకుండా సరస్వతీ నదీతీరంలో బసచేశాడు. కాని, పాండవులు ఆ దుశ్చర్యకు 
పాల్పడలేదు. అశ్వత్సామ అటువంటి చర్యకే పూనుకొన్నాడు. దుర్యోధనుడి తొడలు విరుగగొట్టింది భీమసేనుడు కదా! మరి 
అశ్వత్థామ అతడిపై దండెత్తటానికి మొదట సంకల్పించలే దెందుకు? అసలు రహస్యం అది కాదు. రారాజు అనుమతిస్తే 
తనపగను సాధించుకొనాలని. దుర్యోధనుడు డ్రైరకుడు కాదు. నిమిత్తమాత్రుడైన కారకుడు. రాత్రి యుద్ధం ధర్మవిరుద్దమని 


పీర్రిక్ర : 17 


కృపాచార్యుడు హితబోధ చేసినా, అతడు పగసాధింపు న్యాయానికే ప్రాధాన్యమిచ్చి, కృప కృతవర్మలను నిరుత్తరులను 
చేయగలిగాడు. పగతీర్చుకొనటంలో ధర్మచింత లేదనీ, పగతో పుట్టినవారి చావు పగతోనే ముగియటం కాలం ధర్మమనీ 
అశ్వత్తామ తన ప్రవర్తనతో ప్రతిష్ణాపనం చేశాడు. ధృష్టద్యుమ్న శిఖండులను తాను చేతులారా చంపి సంతృప్తిని ప్రకటించాడు. 
ద్రౌపదికి పుట్టిన పాపానికి ఉపపాండవులకు ఉచితమైన శిక్ష వేశానని భావించాడు. ఆ విశేషాలను దుర్యోధనుడికి చెప్పి అతడి 
చేత భీష్మ ద్రోణ కర్ణాదులు చేయని ఘనకార్యం చేసినట్లు ప్రశంస లందుకొన్నాడు. తన పగకు ఫలంగా తన కేమౌతుం 
దని మొదట ఊహించలేదు. కాని, పాండవ శిబిరంలో పాండవులూ, శ్రీకృష్ణుడూ, సాత్యకీ కనబడకపోవటంతో పాండవ 
ప్రతీకారం తనకు అపాయం కలిగిస్తుందని శంకించాడు. చేసిన పాపం ధృతరాష్ట్రుడికి చెప్పి పిత్యాణాన్నీ ప్రభుబుణాన్నీ 
తీర్చుకొన్న తృప్తితో, వ్యాసాశ్రమానికి పోయి తాపసిగా వేషం మార్చి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. 


చమత్కార మేమంటే - దుర్యోధన విరోధి భీముడూ, కర్ణవిరోధి అర్జునుడూ, ద్రోణవధకు కారకుడైన ధర్మరాజూ, 
కౌరవులకే విరోధి అనిపించుకొనే శ్రీకృష్ణుడూ అతడు తాపసి వేషంలో దాగి ఉన్న తామసిక రూపాన్ని బయటపెట్టారు. 
ద్రుపదవంశానికి ఆడబడుచైన ద్రౌపది అశ్వత్థామను పరిభవించటానికి పగతోకూడిన పంతంపట్టి భీముడిని ప్రేరేపించి 
అతడిపైకి ఆగ్రహంతో పంపింది. శ్రీకృష్ణుడు మిగిలినవారి నందరినీ అతడికి తోడుగా తీసికొనివెళ్ళాడు. అనగా ప్రాణాలతో 
మిగిలిన పాండవ పక్షమంతా కలిసి అశ్వత్థామను అంతం చేయాలని పూనుకొన్నదన్నమాట! పగల ప్రతాపాలు ప్రచండంగా 
సంఘర్షణకు దిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఇది చివరి ఘట్టం. అద్భుతానికే అద్భుతం. ఆ అద్భుత పురుషోత్తముడు 
శ్రీకృష్ణుడు. ఆయన కురుసభలో చేసిన ప్రకటనను అంతవరకు పరోక్షంగాను, ప్రత్యేకించి సౌప్తికపర్వంలో ప్రత్యక్షంగానూ 
ప్రపంచించి చూపించాడు. 


ఉ. “సారపు ధర్మమున్‌ విమల సత్యము బాపముచేత బొంకుచే 
బారము. బొందలేక చెడంబారిన దైన యవస్థ దక్షు లె 
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు. గాని ధర్మ ని 
స్తారకమయ్య్యు సత్యశుభదాయక మయ్యును దైవ ముండెడున్‌. (ఉద్యో. 3.373) 


సర్వకాల సర్వావస్థలయందు నిత్యసత్యంగా నిలిచేది సారవంతమైన ధర్మం. ఆపద్దర్మాలూ, అవాంతర ధర్మాలూ, 
అవసరానికి అనువైన అవస్సా ధర్మాలూ సారవంతాలు కావు. సాపేక్షాలు మాత్రమే. ధర్మానికి విజయం కలగటమే సారపుధర్మం. 
చిత్తశుద్ధితో కూడిన సత్యం విమలసత్యం. ధర్మలక్షితమైన త్రికరణశుద్ది విమలసత్యం. యుద్ధంలో ధర్మవిజయానికి కృషిచేస్తూ 
కార్యసాధనకు ఆపద్ధర్మంవంటి దానిని ఆశ్రయించినా చిత్తశుద్ధీ లక్ష్యశుద్దీ దానిని కలుషితం కాకుండా రక్షిస్తాయి. ఒకవేళ 
దానికి పాపం, అసత్యం అడ్డుపడి ఆపదలు కలిగిస్తే, ఫలవంతం కాకుండా చేస్తే ఆ సమయంలో ఎవరు ఉపేక్ష చేసినా 
వారికి చేటు తప్పదు. సమర్భుల ఉపేక్షవలన కార్యం చెడిపోయే అవస్థ ఏర్పడినప్పుడు దైవమే పూనుకొని ధర్మాన్ని రక్షించి, 
సత్యశుభదాయకమైన ఫలాన్ని అందిస్తాడు. ఈ ప్రకటన అక్షరాలా సత్యమయింది సౌప్తికపర్వంలో. 


కౌరవులకు ఎప్పుడూ అపకారం చేయని పాండవుల వర్తనం సారవంతమైన ధర్మం. తమకు న్యాయంగా రావలసిన 
రాజ్యభాగంకంటె మరొక్కటి అడగకుండా ఉండటం, సంధికి రాయబారం పంపటం, కౌరవుల దుర్నీతికి ఫలంగా మరొకమార్గం 
లేక యుద్ధం చేయటం విమల సత్యానికి సాక్ష్యాలు. భీష్మపతనం నుండి శల్యపతనం వరకు విజ్ఞులు సంధిచేసికొమ్మని 
ఎన్నిసార్లు ప్రబోధించినా దుర్యోధనుడు వినక పాపచింతతో పాండవులను చంపి వారిరాజ్యాన్ని శాశ్వతంగా అనుభవించాలని 
భావించటం మహాపాపం. దీనిని శ్రీకృష్ణుడే పెక్కుసార్లు ప్రస్తావించి దుర్యోధనాదులను నిందించటం ఈ పర్వంలో గమనిస్తాం. 
ఈ పర్వంలో ధృతరాష్ట్రుడు పెద్ద బొంకు. అతడి మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతలో మరొకటి. అతడు 
దుర్యోధనుడి దుష్పవర్తనను మాన్సలేక, తాను మారలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, ప్రారంభమైన యుద్దాన్ని ఆపలేక 
కథను శుభాంతం చేసే శక్తిని కోల్పోయాడు. గాంధారి తన కొడుకును సరిదిద్దుకొనలేక పాపమంతా కృష్ణుడిమీద పెట్టి 
వాస్తవాన్ని బొంకుగా వక్రీకరించింది. వీరందరికి ప్రతినిధిగా అశ్వత్థామ లోకాన్ని అపాండవం చేయాలని ఆగ్రహించి నరహోమ 


పీరిక : 18 


శిశుహోమాలు చేశాడు. వీరందరూ సారపు ధర్మాన్నీ, విమల సత్యాన్నీ తమకు తోచిన రీతిలో యథాశక్తి చెడబారేటట్లు 
చేశారు. శ్రీకృష్ణు డొక్కడే వాటిని సత్యశుభదాయకాలుగా నిర్వహించి, సారపు ధర్మాన్నీ, విమలసత్యాన్నీ సంరక్షించాడు. 
అందుకే శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడని సౌప్తికపర్వం నిర్ద్వంద్వంగా నిరూపించింది. 


పాండవ స్కంధావారాన్ని శ్మశానంగా మార్చి, పాండవ ప్రతీకారానికి భయపడి, పాండవులకు పరమపూజ్యుడయిన 
వ్యాసమహర్షి ఆశ్రమ సమీపంలో నిలిచి, శరీరాన్నంతా బూడిద పూతతో నింపి, పాండవులు గౌరవించే మునివేషంలో 
తపస్సు చేస్తున్నట్లు నటించాడు అశ్వత్త్లామ. చేసిన పాపాన్ని, బొంకుతో కప్పిపుచ్చుకొనటానికి యత్నించాడు. పాండవు లాతడి 
కపట ప్రవృత్తిని సత్యంగా భావించి క్షమిస్తారేమో అని భావించాడు. కాని, భీముడు అతడి బండారాన్ని బైటపెట్టాడు. 
పరుషంగా మందలించి యుద్దానికి పిలిచాడు. 


తే. “ఓరి! ధాత్రీసురాధమ! క్రూరకర్మ! కపట ధార్మిక! యత్యంత కల్మషాభి 
యుక్తి. బోయినరేయి మహోగ్రవృత్తి. | దగిలి; తెంత వేగిరమున. దపసి వైతి?” 
వ. “ఇట్టు లొదిగినం జూపు దప్పునే? లేలెమ్ము! తపమ్ము సాలు; రణమ్మునకు రమ్ము (సౌప్తి. 2.59,60) 


భీము డుపయోగించిన సంబుద్దులు సౌప్తికపర్వంలోని అశ్వత్థామ శీలచిత్రణకు పనికివచ్చే సార్థక విశేషణాలు. 
వాటిని విన్న అశ్వత్థామ తాను చేసిన మహాపాపాన్ని స్మరించి లోలోన కలత చెందాడు. కాని, పరితాపాన్ని ప్రకటించటానికి 
సిద్దపడలేదు. ఆ క్షణంలో కూడా ప్రతీకారాన్నే ఎన్నుకొన్నాడు. అసాధ్యమైన బ్రహ్మశిరోనామక మహాస్తాన్ని పైకి తీసి “దీనివలన 
అపాండవమగుగాక!' అని సంకల్పించి ప్రయోగించాడు. దానికి ప్రతీకారం చేయకపోతే పాండవులు దగ్గమౌతారు. శ్రీకృష్ణుడు 
తాను పూనుకొని అర్జునుడిచేత బ్రహ్మశిరోనామకాస్తాన్ని దానిపై ప్రయోగింపచేశాడు. ఉభయాగస్తాలూ ఉజ్జ్వలంగా 


సంఘర్షించాయి. లోకాలు తల్లడిల్లాయి. 


అప్పుడు నారదుడూ, వ్యాసుడూ కలిసి వచ్చి ఆ వీరుల నడుమ నిలిచి, మానవులమీద ప్రయోగించరాని ఆ 
అస్త్రాలను ప్రయోగించటం దోషమని ప్రబోధించి, ఉపసంహరించుకొనండని హితవు చెప్పారు. అర్జునుడు గురుభక్తి 
ప్రకాశించగా పారాశర్యుడి మాట ననుసరించి ఉపసంహరించుకొన్నాడు. ఒకసారి ప్రయోగించి ఉపసంహరించుకొన్నవారికి 
కీడు కలుగుతుందనే నియమమున్నా వ్యాసుడి కృపవలన అర్జునుడికి ఏ అపాయమూ కలుగలేదు. అశ్వత్థామ ఆత్మనిగ్రహాన్ని 
కోల్పోవటంచేత అస్త్రాన్ని ఉపసంహరించుకొనలేకపోగా, విచారిస్తూనే ఇట్టా అన్నాడు: 


చః “పరిభవజాతరోషమున( బ్రాణభయంబునం జేసి యిమ్మహా 
శరము వివేకవర్జిత విచారు(డనై యిటు లేసితిన్‌; మునీ 
శ్వర! ఇది పాండుభూపసుతవర్గము నంతటి నేర్చు. గాని యె 
ప్పరుసున మాన; దివ్విధము పాపమ యేనియు దాని కోర్చితిన్‌'. (సౌప్తి. 2. 75) 


అన్నాడు. తపస్సు చేస్తున్నవాడికి పగ పనికిరాదని చెప్పి, పాండవులు అతడి ప్రాణాలు తీయకుండా ఉండాలంటే 
శిరోమణి నర్పించుమని వ్యాసుడు హితవు చెప్పాడు. శిరోరత్నం ధరించినవారికి నాగభయం, దొంగల భయం, దానవభయం, 
దేవభయం కలుగవు. ఆకలి, దప్పిక, నిద్ర రోగభయాలు ఉండవు. అట్టి రత్నాన్ని ఇవ్వటానికి మొదట అంగీకరించకపోగా, 
అతడి అస్త్రం “పాండవేయ రాగపాత్ర గర్భమాలకు హాని కలిగించి శాంతి పొందుతుందని చెప్పాడు. “అపాండవ మౌతుం'దన్న 
మాటకు ప్రత్యామ్నాయ మిది. అందులో “ఒక దాని కాసపడబోకు' మని వ్యాసుడు కోరాడు. అతడు దానికి అంగీకరించలేదు. 
అప్పుడు శ్రీకృష్ణుడు అడ్డుతగిలి అభిమన్యుడి తేజం ఉత్తరగర్భంలో పెరుగుతున్నదనీ దానిని రక్షించుమనీ కోరాడు. అది 
పాండవ పక్షపాతంతో అడుగుతున్న కోరికగా పేర్కొని శ్రీకృష్ణుడి మాటను అశ్వత్థామ తిరస్కరించాడు. దానితో శ్రికృష్ణుడిలోని 
దివ్యత్వం జాగృతమై ఆ బిడ్డను తానే రక్షిస్తాననీ అతడు వంశకరు డౌతాడనీ ప్రకటించటం జరిగింది. ఆ మాట వెంటనే 
అమలు జరిగింది. ఉత్తరగర్భం నిలిచింది. “అస్తాగ్ని దగ్గుడైన వాడిని రక్షించటం మేలేకదా! అని అవహేళన చేశాడు 
అశ్వత్థామ. సకల గర్భాలపై అస్త్ర ప్రయోగం చేశాడు. 


పీర్రిక్ర : 19 


బాలఘాతి అయిన అశ్వత్లామ ఆహారం లేక, సహాయం లేక, దుర్గంధంతో కూడిన రక్తంతో శరీరం కుళ్ళిపోతూండగా 
మూడువేలేళ్ళు తిరుగుతూ కృపాచార్యుడిచేత విలువిద్య నేర్చిన పరీక్షిత్తునూ, అతడి కొడుకు జనమేజయుడినీ చూడగలడని 
శ్రీకృష్ణుడు శపించాడు. వేదవ్యాసుడు కూడా ఆ శాపాన్ని ధ్రువీకరించాడు. శిరోమణిని పాండవుల కిప్పించాడు. 


తే. బ్రాహ్మణుండవయ్యు నిట్లు క్రూరతకు రోయ । కస్మదీయ వాక్యంబుల నాదరంబు 
సేయ కీపాపకర్మంబు సేసినాండ; | వచ్యుతుండు పల్కినట్టుల యగుము నీవు”. (సౌప్తి. 2.87) 


అశ్వత్సామ వేదవ్యాసుడిని కూడ వదలలేదు. ఆ మహర్షిని మానవుల మధ్య వసించి ఉండేటట్లు ప్రతిశాపం 
ఇచ్చాడు. అతడి పగకు పారాశరుడైనా పరమాత్ముడైన ఒక్కటే! అపాండవంగా అంతం కావలసిన ధర్మచరితం ఉద్ధరించబడింది. 
విమలసత్యం బొంకుచేత, పాపంచేత చెడబారకుండా శ్రీకృష్ణుడు కథానిర్వహణం చేసి ధర్మాన్నీ, సత్యాన్నీ, శుభాన్నీ కలిగించి 
దైవమనిపించుకొన్నాడు. వంశాంకురాన్ని రక్షించి చంద్రవంశాన్ని ఆచంద్రతారార్కం ఉండేటట్లు చేశాడు. 


సౌప్తికపర్వంలో సంహారశక్తి అశ్వత్థామ. అతడు మహేశ్వర శక్తి ప్రభావంతో సంహారం చేశాడు. ఇక సంరక్షణ శక్తి 
శ్రీకృష్ణుడు. భక్త రక్షణ కళాపారీణుడై ప్రకాశించాడు. శివకేశవులు రేయుంబవళ్ళవలె రాణించిన పర్వం సౌప్తికపర్వం. 


అందుకే నన్నయ సొప్తికపర్వం ప్రతిభా పూర్ణమని కీర్తించాడు. 


క. “నుత సౌప్తికాది పర్వ |! త్రితయంబున. దనరి వసుమతీసురవర స 
మ్మతమై సౌప్పికపర్వము । ప్రతిభ వినం బొలుచు దశమపర్వం బనంగన్‌). (ఆది. 1. 54) 


7. ప్రీపర్వం సార్థకనామం: 


శల్య సాప్తికపర్వాలవలెనే స్రీపర్వం కూడా రెండాశ్వాసాలలో నిర్మించబడింది. ఇందులో ప్రధానపాత్రలు గాంధారీ 
ధృతరాష్టులు. వీరిద్దరూ పుత్రులనూ, బంధువులనూ, పౌత్రులనూ, మిత్రులనూ కోల్పోయి రెక్కలు తెగిన పక్షులవలె, 
కొమ్మలు విగిరిన చెట్లవలె మిగిలిపోయారు. ఆ దంపతులు కురుక్షేత్ర యుద్ధానంతరం వ్యవహరించిన తీరు ఈ పర్వంలో 
ప్రధానవస్తువు. పుత్రుల మరణవార్త ధృతరాష్ట్రుడికి అపారదుఃఖాన్ని కలిగించింది. గాంధారికి దుఃఖాన్ని మించిన కోపాన్ని 
పెంచింది. వారిరువురిని శాంతింపజేయటం ప్రథమాశ్వాసంలోని వస్తువు. విదురుడూ, కృష్ణద్వైపాయనుడూ ధృతరాష్ట్రుడి 
దుఃఖాన్ని శమింపచేసే బోధను చేశారు. కృపాచార్యుడూ, వ్యాసుడూ గాంధారి దుఃఖాన్నీ, కోపాన్నీ చల్లార్చటానికి యత్నించారు. 
శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు మొదలైన పాండవులు నిపుణంగా వ్యవహరించి ఆ దంపతులకు దుఃఖకోపోపశవునం చేసి 
ప్రశాంత వాతావరణాన్ని కల్పించగలిగారు. 


పురుషుడైన ధృతరాష్రుడికంటె స్రీ అయిన గాంధారి పాత్ర ఈ పర్వంలో విశిష్టస్థానాన్ని పొందింది. రణరంగంలో 
అసువులు కోల్పోయిన వీరుల భార్యలందరూ శోకమూర్తులై వారివారి ఆత్మీయుల శవాలను దర్శించి తమ కన్నీటి 
తర్పణాలను అర్పించటానికి యుద్ధభూమికి బయలుదేరారు. వారందరికీ గాంధారి నాయకురాలుగా ముందు సాగింది. 
సంతతినంతా కోల్పోయి భర్తతో మిగిలిన హస్తినాపుర మహారాజ్ఞి ఆమె ఒక్కతే. ఆమె శాపానుగ్రహశక్తియుక్తురాలైన పతివ్రత. 
ఆమె మిగిలిన స్త్రీలను ఓదార్చగలదా? ఆ విషాదానికి కారణం ఎవరని ఆమె వారికి నిరూపించి చెప్పగలుగుతుంది? 
పాండవులా? కౌరవులా? ధృతరాష్టుడా? చివరకు తానా? లేక జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడా? - ఎవరీ విపత్తుకు 
కారణం? అన్న ప్రశ్న స్రీలకందరికీ సంబంధించింది. వారందరి మనోభావాలకు మణిదర్పణమే స్రీపర్వం. 


పాండవులు ధృతరాషుడిని చూచి జాలిపడతారు; గాంధారిని చూచి భయపడతారు. ఆ రాజు పుట్టుగ్రుడ్డి. ఆమె 
కన్నులకు గంత కట్టుకొన్న ఇల్లాలు. శ్రీకృష్ణుడు కురుసభలో విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు దానిని చూడగలగటానికి 
ధృతరాష్ర్రడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆ తరువాత దృష్టిని ప్రసాదిస్తానన్నా పరమాత్మదర్శనం చేసిన దృష్టితో లోకాన్ని 
చూడనని దృష్టిని ఉపసంహరించుమని ధృతరాష్ట్రుడు కోరుకొన్నాడు. యుద్దారంభంలో వేదవ్యాసుడు రణరంగంలో జరిగే 


పీఠిక : 20 


సన్నివేశాల నన్నింటిని దర్శించగలిగే దివ్యదృష్టి నిస్తానన్నాడు. కాని, కుమారులు ప్రదర్శించే ఆ క్రూరకర్మలను చూడలేనని 
గ్రుడ్డిరాజు దానిని స్వీకరించలేదు. సంజయుడికి వ్యాసు డా దృష్టి నిచ్చి జరిగిన వృత్తాంతాన్ని రాజుకు వినిపించే సౌకర్యాన్ని 
కలిగించాడు. దుర్యోధనుడి పతనంతో అతడి దివ్యదృష్టికూడా ఆగిపోయింది. ధృతరాష్ట్రుడు పూర్వంవలెనే గ్రుడ్డిరాజుగానే 
మిగిలిపోయాడు. ఇతరుల సహాయంతో బ్రతికే ఇబ్బందిలో పడ్డాడు. అయినా, అతడికి ఆత్మజ్ఞానం కలగలేదు. 


గాంధారి చరిత్రం స్రీపర్వంలో విచిత్రం. ఆమె ఎంత శోకమూర్తియో అంతకంటె మించిన క్రోధమూర్తి. కొడుకులలో 
ఒక్కడిని కూడా మిగల్బకుండ చంపిన పాండవులంటే ఆమెకు మంట! కడుపుకోతకంటె ఆ మంట అధికంగా బాధకలిగించింది. 
చనిపోయిన కొడుకులను, మనుమళ్ళను, బంధువులను కన్నారా చూచుకొని కన్నీరు కార్చాలని ఆమె కోరుకొన్నది. వ్యాసు 
డామె అంతరంగాన్ని గుర్తించి దివ్యదృష్టి నిచ్చాడు. కళ్ళకు గంతలున్నా బయటి ప్రపంచం స్పష్టంగా కనపడసాగింది. 
ద్వితీయాశ్వాసమంతా ఆమె చేసింది శవాల దర్శనమే. విన్నది - ఆ శవాలపై బడి విలపించే స్ర్తీల ఆర్తనాదాలే. ఆమె వాటిని 
చూచి, విని తానూ స్పందించి శోకించింది. అయితే వాటిని మూగగా అనుభవించటమా? ఎవరికైనా చెప్పుకొనటమా? అన్న 
ప్రశ్న వచ్చింది. ఇతరులతో పంచుకొన్నప్పుడే బాధ తగ్గుతుంది కాబట్టి శ్రోతగా ఆమె భర్త అయిన ధృతరాష్ర్రుడిని కాక 
శ్రీకృష్ణుడిని ఎన్నుకొన్నది. ఆయన ఆమె చెప్పినదంతా సాక్షిగా విన్నాడు. చివర కామెకు తోచిన సత్యమేమిటంటే- ఈ కౌరవ 
వినాశనానికంతా శ్రీకృష్ణుడే మూలకారణమని. దుఃఖంనుండి కోపం విజృంభించింది. అంతఃకలహాలతో యాదవులు నశిస్తారనీ, 
వారి భార్యలు కౌరవ వనితలవలెనే రోదిస్తారనీ, శ్రీకృష్ణుడు నిస్సహాయుడై చంపబడతాడనీ ఆమె శ్రీకృష్ణుడిని శపించింది. 
శ్రీకృష్ణు డామెను మందలించి, ఆ సర్వనాశనానికి కారణం ధృతరాష్ట్ర గాంధారుల లోభ గుణమేనని తేల్చి చెప్పి, వారికి 
పాండవులే దిక్కని చూపించి, దుఃఖ క్రోధాల పొంగును తగ్గించి, బంధువుల పరలోక క్రియలకు పూనుకొనేటట్లు చేశాడు. 


మరొక విచిత్ర మేమంటే - స్తీపర్వం ముగిసేసరికి కొడుకులను సరిదిద్దుకొనలేక ఒక తల్లి (గాంధారి) నూరుగురు 
కొడుకులను పోగొట్టుకొన్నది. కన్నెప్రాయంలోనే తాను కన్న పెద్దకొడుకును చివరివరకు ప్రకటించలేక మరొకతల్లి (కుంతి) 
ఆతడిని స్వార్థానికి బలిచేసింది. ఇద్దరు మహారాజ్ఞాలు చేసిన నిర్వాహకమే కురుకులనాశనానికీ, అంతఃపుర వనితల 
రోదనానికీ, వీరపత్నుల వేదనలకూ మూలకారణమని శ్రీకృష్ణుడు సాక్షిగా ప్రదర్శించే విధిరూప విశ్వదర్శనమే స్తీ పర్వం. 
గ్రుడ్డివారికి కూడా కనపడే దివ్యసత్యం ఇది. 


గాంధారివంటి వీరమాతలకు, భానుమతివంటి వీరపత్నులకు శ్రీకృష్ణు డిచ్చిన ఈ శాంతి సందేశం స్తీపర్వానికి 
భరతవాక్యం వంటిది. 


స్స్‌ “వినుము గాంధారి! నీ తనయుండు చేయు । దురయము లెజుంగవే? నాకు నీకు 
శాంతనవునకు నాచార్యునకును బాహ్హి | కునకు6 దండ్రికి మాన్సం గొలంది గాని 
దుర్మానమున నట్టు దొడరి యిట్లయ్యె; మీ | యపరాధమున వచ్చినట్టి కీడు 
నకు నింత నొవ్వంగ నను బల్క6 దగునె? యు | మ్మలికంబు ధృతి. బట్టి మాన్సు మింకం; 


తే. జేటునకు.6 జావునకు వగ జెందు జనుల । కినుమడింపదె మానసమున నలంత? 
రాచకూతుండ్రు సుతుల సంగ్రామ నిరత | హృదయు లగువారి6 గాంచం గోరుదుర కాదె. 
(ప్రీ. 2.167) 


8. మూడు రసాల ముచ్చట: 


శల్యపర్వంలో భయానక రసం సున్నితంగా పోషించబడింది. భయం కలిగించేవారు మూడు రకాలు. 1. ఆకృతి 
భిషణులు; 2. క్రియా భీషణులు; 3. మాహాత్మ్య భీషణులు. రాక్షసులు, పిశాచాలు మొదలైనవారు ఆకృతి భీషణులు. 


పీర్రిక్ర : 21 


వీరభద్రుడు, పరశురాముడు మొదలైనవారు క్రియా భీషణులు. శ్రీకృష్ణుడు మొదలైన దివ్యులు మాహాత్మ్య భీషణులు. 
భయం ఒకటే అయినా హేతువులనుబట్టి మూడు విధాలయింది. భయాన్ని అనుభవించేవారు కూడా త్రిగుణ ప్రధానులుగా 
ఉంటారు. సహజభయం రజస్తమ ప్రవృత్తులలోనూ, సత్త్వసముళత్సమైన భయం సాత్త్వికులలోనూ గోచరిస్తుంది. శల్యపర్వంలో 
ధర్మజుడు సాత్త్వికుడు; దుర్యోధనుడు రాజసికుడు. వీరిద్దరికి కలిగింది మరణభయమే. భయాలన్నింటిలో వురణభయం 
గొప్పది. స్థాయిభావంగా అభివృద్ధి చెందగలిగింది. సాత్తికుడైన ధర్మరాజు శల్యుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞచేసినా శ్రీకృష్ణుడి 
ఆశీస్సులుంటే తప్ప గెలవటం సాధ్యం కాదనే భయం ఆయనకు లోలోన ఉన్నది. ఇంగితజ్ఞుడైన కృష్ణుడు - 


క. “గాంగేయుని గుంభజు6 గ । రుం గడచిత; మింక నుద్వరుం డగు మదే 
శుం గూల్పు; మంతతోడం దె । గుం గురుపతి పని; జయంబు గొనుము గడంకన్‌' (శల్య. 1. 94) 


అని ధర్మరాజును ప్రోత్సహించాడు. యుద్ధంలో శల్యుడు ప్రచండంగా పోరాడినా రెండు మూడుసార్లు మూర్చపోయాడు. 
జయాభిలాషతో పాటు అపజయభయాన్ని కూడా అతడు దుర్యోధనుడికి కలిగించాడు. ధర్మరాజు తన శక్తినంతా వినియోగించి 
పోరాడినా మూడుసార్లు మూర్చపోయి, అపజయం పాలౌతానని భయపడ్డాడు. మూడుసార్లు దైవాన్ని స్మరించిన సన్నివేశం 
వెనుక గమనించాం. విశేషమేమంటే భయానకరసానికి దైవం కాలుడు, వర్ణం కృష్ణం. ధర్మరాజు చేసిన హరిహరాత్మకమైన 
స్తుతి భయానక రసాన్ని వ్యంగ్యంగా సూచించింది. ధర్మరాజుకు భయకారకుడు శల్యుడు. అతడు క్రియాభీషణుడు. శల్యుడు 
ధర్మరాజుపరాక్రమాన్ని చూచి భయపడ్డట్లు లేదు. నాయకుడైన ధర్మజుడే భయభావానికి పాత్రం కావటం రసవిశేషం. 


శల్యపతనానంతరం దుర్యోధనుడి పై యుద్ధ భారం పడింది. ఆ పరిస్థితిలో రాజే స్వయంగా యుద్ధంచేసి 
ఆదర్శవంతుడు కావాలన్న శకుని సూచనతో యుద్దాన్ని సాహసంతో సాగించాడు. భీముడు గదతో 21వేల మంది వీరులను 
ఏనుగులనూ అడవిని కూల్చినట్లు మట్టుపెట్టాడు. అర్జునుడు అశ్వాలనూ, రథాలనూ పడగొట్టాడు. ధృష్టద్యుమ్న సాత్యకులు 
సాల్వుడిని కడతేర్పారు. కృతవర్మ విరథుడయ్యాడు. ఉలూకుడూ, శకునీ అశ్వయుద్దంలో నకుల సహదేవుల చేతులలో 
హతులయ్యారు. దుర్యోధనుడి తమ్ముడు సుదర్శనుడు చనిపోయాడు. దుర్యోధనుడు తనచుట్టూ నిలిచిపోరాడేవారు లేక, 
ఎదుట పాండవులు హర్మోత్సాహాలతో విజృంభించటం చూచి సహించలేక, ఒంటరిగా దొరికితే తనను పాండవులందరూ కలిసి 
చంపుతారనే భయంతో రణం నుండి తొలగి, రక్షణకొరకు ద్వైపాయనటహ్రదంలో దాగుకొన్నాడు. ధర్మజుడు దుర్యోధనుడి 
భయాన్ని పేర్కొని అధిక్షేపించాడు. 


మ.  'భయముం బాయ(గం దోచి వీరగుణముం బాటించి సంగ్రామ ని 

శ్చయబుద్దిం దలకొల్పి పౌరుషము మై. జా వొండె గెల్పొండె. గా 

క యధీరత్వము నాకు నీడె? యని వీంకం బేర్చి వే తాంకు; మెం 

తయు( బేరయ్యెడు రమ్ము! లె! మ్మొదింగినం దైన్యంబు వచ్చుం జుమీ!” (శల్య. 2. 61) 

ఇందులో తిక్కన భయభావం వలన కలిగే అనుభవాదులను పేర్కొని వాటిని దాటి యుద్ధవీరాన్ని ప్రకటించుమని 
ధర్మజుడు ప్రబోధించినట్లు రసవ్యంజకమైన రచన చేశాడు. నరుడు ప్రాణభయంబు. బొరయుట యరుదు' అని 
దుర్యోధనుడు తన స్థితిని సమర్థించుకొన్నాడు. కొలనునుండి బయటకు వస్తే పాండవులందరు కలిసి ఒక్కుమ్మడిగా పై 
బడి చంపుతారేమో నన్న భయం అతడిని మొదట పీడించింది. భయం ఆ ఉద్దతుడిచేత పేదమాటలు మాట్టాడింపజేసింది. 
మచ్చుకు - 
సీ “మీ రేవురును బరివార బాంధవ మిత్ర | సహితుల, రఖిలాస్త్ర శస్త్రవంతు 

లరు, కరిస్యందన తురగ సమేతుల; । రే నొకరుండ, విహీన సహచ 

రత్వంబు విగతాయుధత్వంబు వాహన । హీనత నొందితి; నే విధమున 


పీర్రిక్ర : 22 
నని యొనర్పంగ వచ్చు? నది గాక పోటుల । డస్సితిం గడు; మీకు డప్పి లేదు; 


తే. వరుస దగ నొక్క6 డొక్క(డ వచ్చి పోరు । డిపుడ వెడలి మిమ్మందజ నెల్ల చెలుల( 
జుట్టముల రూపుమాపెదం జుట్టుముట్టి | పలువు రొక్కనితో. బోరం బాడి యగునె?'(శల్య. 2. 84) 
“పలువురు కూడి ఒక్కడిని చుట్టుముట్టి చంపటం” అనే క్రూరనీతి కౌరవులే అభిమన్యు వధలో ప్రయోగించారు. 


పాండవులు దాని కెప్పుడు ఎట్టా తిప్పికొట్టి ప్రతీకారం చేస్తారో అని దుర్యోధనుడి హృదయంలో పెనుభూతంవలె భయం 
బెదిరిస్తూనే ఉన్నది. అతడికి అభయం ఇచ్చే దైవం లేక నేలకూలాడు. 


శల్యపర్వంలో నాయక ప్రతినాయకు లిరువురూ భయాభావంచేత ఆవరించబడి వ్యవహరించటం వలన వారి 
నాశ్రయించిన అంగరసంగా భయానకం భాసించింది. 


సౌప్తికపర్వం బీభత్సరస ప్రధానం. ఈ పర్వానికి నాయకుడు అశ్వత్థామ. అర్ధరాత్రివేళ గుడ్డగూబ చెట్టుకొమ్మలపై 
నిద్రిస్తున్న కాకులను చంపిన దృశ్యాన్ని చూచాడు. 
ఊఉ. “కొన్నిటి కంఠముల్‌ నులుపు6 గొన్నిటి కాళులు ద్రుంచు, నుగ్రతం 

గొన్నిటి పక్షముల్‌ నజణకు6, గొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమైం, 

గొన్నిటి నప్పళించుకొని కోలెముకల్‌ నుజుమాడు; నిట్టుల 

య్యన్నిటి నయ్యులూకము రయం బెస(గన్‌ వధియించె భూవరా!' (సౌప్తి. 1.18) 


ఈ దృశ్యం చూచిన అశ్వత్సామకు జుగుప్ప కలగాలి. జుగుప్ప సామాన్యంగా వైరాగ్య (డ్రేరకం కావచ్చును. లేదా 
రౌద్రథ్రేరకం కావచ్చును. అశ్వత్థామకు రౌద్రోద్రేక హేతువయింది. తానుకూడ పాండవ శిబిరంమీద పడి పగరను దారుణంగా 
చంపి భయానక బీభత్సాలను సృష్టించాలనే ఉత్సాహం కలిగింది. బీభత్సకారకుడైన అశ్వత్థామకు ఆ రసాధిదేవత అయిన 
మహాకాలుడైన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు అఖిలభూత భయంకరుడు. అతడి రూపం ఉగ్రంగానూ, నుందరంగానూ, 
ఉజ్జ్వలంగానూ, భీషణంగానూ ఉన్నది. అశ్వత్థామ ప్రయోగించిన ఆయుధాలన్నీ ఆ భూతనాథుడిపట్ల వమ్మయి పోయాయి. 
చివరికి అశ్వత్థామ ఆత్మోపహార మిచ్చే వీరకృత్యానికి పూనుకొన్నాడు. అతడి తెగువకు మెచ్చి శివుడు తాను నారాయణాత్మకుడైన 
మహాకాలుడ నని తెలియచెప్పుకొని, పాంచాలురకు కాలం చెల్లిందని పేర్కొని, ఒక మహనీయ ఖడ్గాన్ని ప్రసాదించాడు. 


అశ్వత్థామ అసలే రౌద్రరసమూర్తి. దానికి తోడు మహాకాలుడి ఖడ్గంతో భయానక రూపం తాల్చాడు. రౌద్రభయానకాలు 
జనక రసాలు. వాటివలన కరుణ బీభత్సరసాలు జనిస్తాయి. రౌద్రరసం శత్రుసంహార రూప రౌద్రకర్మగా అశ్వత్థామ 
నాశ్రయించింది. వీరుల కది భయానకంగా పరిఢవిల్లింది. చూచేవారిలో, వినేవారిలో, ఆ దృశ్యాన్ని చదివేవారిలో అది 
భయానక రసంగానూ, కరుణ రసంగానూ పరిణమించింది. పీనుగులను తింటూ విచ్చలవిడినాట్యం చేసే పిశాచాలను 
చూస్తే జుగుప్స కలుగుతుంది. ఒక్కొక్క అవస్థకు ఒక్కొక్క ఉదాహరణం. 


1. అశ్వత్థామ చేసిన ధృష్టద్యుమ్న సంహారం అతిభయంకరం. మచ్చుకు - 


చ. “వివశత భీతి. బొంది కడు విహ్వలు(డై తనుం జూడ ద్రోణ సం 
భవుండు వెసన్‌ శరాసనము వాపి గుణంబు తదీయకంఠముం 
దవులంగ జేర్చి వాగురవిధం బొడంగూర్చి మనంబు విక్రమో 
త్సవమున నుబ్బంగా6 బశువు6 జంపెడు చాడ్పునం జంపువేడుకన్‌”. (సౌప్తి. 1. 152) 


పీర్రిక : 23 
2. చూచేవారికి కరుణరస కారకం. 


తే. 'పీనులై యున్న పాంచాల సూను. జూచి । రక్షకులును దదీయపురంధ్రులును స 
మగ్రశోకాంధకార నిమగ్నచిత్త | వృత్తులై యేడ్చి రెలుంగులు విన్ను ముట్టి. (సౌప్తి. 1. 163) 


3. అశ్వత్థామ సలిపిన సంహార క్రీడలు భయంకరాలే కాక బీభత్స కారకాలు కూడా. 


శా, 'కాలాకారత( బేర్చి దోర్లసిత ఖడ్గస్సార సాంద్రప్రభా 
జాలం బొప్పంగ నిట్లు సొచ్చి లఘుసంచారంబు శోభిల్లం బాం 
చాల వ్రాతము( గ్రీడమై. దునిమె రక్షశ్రేణి మాంసంబు. గీ 
లాలంబుం గబళించి త్రావి మదలీలాలోలతం గ్రాలంగన్‌. (సౌప్తిక. 1-171) 


4. దానవగణం చేసే రక్తపానాదులు జుగుపష్పాకరాలు. 


వ. “ఇవ్విధంబున వివిధ వికారాననంబులు బహుభంగిక కరపాదంబులు గలుగు నపరిమిత క్రవ్యాదులు 
గవిసి మేదోమాంస మస్తిష్క మజ్జంబు లానుచుం, జవియైనవాని( బుత్రమిత్ర కళాత్రాదుల కొసంగుచు, 
నన్యకోటి బెరసినయెడ( ద్రోద్రోపులాడి, యవియు. గైకొనుచుం గీలాల పానంబున మత్తిల్లి నృత్యంబులు 
సేయుచు మజీయు ననేక ప్రకారంబుల విహారంబు సలుపుచు నుల్లసిల్లిరి..... (సౌప్తి. 1. 202) 


అశ్వత్థామ పగతో నిర్వహించిన రౌద్రకర్మ వలన పాండవులలో కరుణరసం ఉద్భవించింది. కరుణనుండి ద్రౌపదిలో 
మరల రౌద్ర ముదయించింది. భీముడిలో ఆ రౌద్రం రూపం తాల్చింది. అర్జున శ్రీకృష్ణాదులలో అది అతిశయించింది. 
అశ్వత్థామ పై ఆ క్రోధం విజృంభించింది. పాండవ క్రోధం అశ్వత్థామకు తాపకారకమయింది. అతడి ప్రతీకార వాంఛ 
పాండవులకు భయంకర శాపంగా పరిణమించింది. శ్రీకృష్ణుడే లేకపోతే కథ అపాండవంగా ముగిసేది. అశ్వత్థామ చివరకు 
వాసనకొట్టే శరీరంతో, అన్నపానాలు లేక, ఏకాకిగా, మూడువేల ఏళ్ళు తిరుగుతూ ఉండవలసి వచ్చింది. అతడి స్థితిని 
గమనిస్తే ఆకృతి కట్టిన బీభత్సం వలె భాసించాడు. బీభత్సాన్ని సృష్టించి తానే బీభత్సంగా మారిన అశ్వత్థామ పగవలన 
పతితుడైన బ్రాహ్మణుడు. 


నన్నయ స్రీపర్వాన్ని సుకవులు, పండితులు సభలలో మెచ్చుకొంటారనీ, అది “'కృపాయితమై' (కృపాయుతమై) 
ఉంటుందని పేర్కొన్నాడు. అయితే “కృపి దయారసమైనా కావాలి, లేదా కరుణరసమైనా కావాలి. స్రీపర్వం కరుణరస 
ప్రధానమని జగద్విదితం. 


క. పర్వుచు స్రీపర్వాదిక । పర్వంబుల నేనిటం గృపాయితమై స్రీ 
పర్వంబు పదునొకండగు । పర్వము నా వెలయు సుకవిపండిత సభలన్‌.” (ఆది. 1.56) 


తిక్కన స్రీపర్వాన్ని కరుణరస సంభరితంగా సంతరించాడు. కరుణానికి స్థాయిభావం శోకం. ఆత్మీయుల మరణం 
వలన ఏర్పడిన శోకం రసస్థాయికి చేరుతుంది. శోకం ఉత్తమ మధ్యమాధమ పాత్రలలో వేరువేరుగా వ్యక్తమౌతుంది. ఉత్తమ 
మధ్యములో పరగతం అనీ, ఆత్మగతమనీ రెండేసి విధాలుగా గోచరిస్తుంది. పరులను ఆశ్రయించిన విభావాలచేత శోకం 
కలగటం పరగతం. స్వాశ్రయా (ఆత్మగతా)లైన విభావాలచేత ఉత్పన్నమయే్యేది ఆత్మగతం. ప్రీ పురుషులలో శోకం 
సమానమే అయినా స్రీలలో సుస్వరంగా రోదించటం, మోహం చెందటం, పరివేదనం, విలపించటం, ఆయాసపడటం, 
గుండెలు బాదుకొనటం వంటి చేష్టలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. స్త్రీల వాచకాభినయంలో హాహాకారాలూ, రోదనలూ, 


పీర్రిక్ర : 24 


ఆక్రోశాలూ, ప్రలాపాలూ, దీర్భభాషణలూ, దూరాహ్వానాలూ, ఆక్రందనలూ ఉంటాయి. గుణ కథనంతో కూడిన రోదనం 
విలాపం. గద్గదకంఠంతో గుణాఖ్యానంతో కూడిన రోదనం పరిదేవితం. బిగ్గరగా ఏడ్వటం ఆక్రందనం. ఇట్లా కరుణరస 
పోషణం కావ్యనాటకాలలో ప్రసిద్దం. విశేష మేమంటే అలంకార శాస్త్రంలో ఎన్నిరకాల శోకాభినయ విశేషా లున్నాయో 
దాదాపు వాటికన్నిటికీ తిక్కన రచించిన ప్రీపర్వం సరసోదాహరణ కావ్యంగా ఉండటం అపూర్వం. 


ప్రీపర్వంలో గాంధారి స్వయంగా దుర్యోధన దుశాసనాదులైన కుమారులను, శకునివంటి బంధువులను తానే 
స్వయంగా దర్శించి, స్పర్శించి దుఃఖించింది. అది స్వాశ్రయ శోకం. కోడళ్ళు, వీరుల భార్యలు ఆయా వీరుల శవాలను 
చూస్తూ విలపించినవన్నీ తాను విని స్పందించి శ్రీకృష్ణుడికి చెప్పింది. దీనిని పరగత శోకం అనవచ్చును. స్త్రీల రోదనలలో 
సుస్వర విన్యాసాలు విశేష వృత్తాలలో ధ్వనించాయి. శవాల దీనస్థితి చూస్తే శత్రువుకు కూడా గుండె తరుక్కొనిపోతుంది. 
రణభూమిని స్వయంగా చూచిన అనుభవమున్న తిక్కన గాంధారి. దృష్టితోచూచి వర్ణించినదంతా సహజంగా సమకూరింది. 
ఇనుమును బంగారం చేసే రసవిద్య తిక్కనది. జుగుప్సాకరమైన శిథిల శవాలపై వారి జీవన స్మృతుల చిత్రాలను చిత్రించి, 
స్రీ విలాపాలతో ఫ్రేములు కట్టి భావుకుల మనఃఫలకాల మీద తగిలించాడు. 


మచ్చుకు కొన్ని: 


1. గాంధారి దుర్యోధనుడి శవాన్ని చూచి శోకాతిశయంతో మూర్చపోయి, కాసేపటికి తెప్పరిల్లి పరిచారికలు తనను 
తీసికొనిపోగా కుమారుడి దరిచేరింది. 


తరల. “విపుల వక్షముమీ(ద నశ్రులు వెల్లిగొల్పుచు వ్రాలి యో 
నృపతి కుంజర! కౌరవేశ్వర! నేల నిమ్మెయి నీ యుదా 
త్తపు శరీరము బొంద. బాడియె? తల్లి వచ్చిన భక్తితో 
నుపచరింపక లాంతివై యిటు లూరకుండుట యుక్తమే?” (స్రీ. 2. 27) 


అని విలపించింది. తల్లి వస్తే ఎదురువచ్చి ప్రీతితో మాట్లాడి ఉపచరించే సన్నివేశం రణరంగంలో పడి ఉన్న అతడి 
శరీరాన్ని చూచినప్పుడు జ్ఞాపకం రావటం సహజం. కరుణరసభరితం. తరలమంటే చంచలం, తరంగితం, కంపితం అని 
అర్థం. ఏడుమాత్రల అవృత్తితో నడిచే తరలం మత్తకోకిలవలె రాగరంజితం. శృంగార కరుణాది రసాలలో సస్వర విన్యాసం 
దీనిలో బాగా రాణిస్తుంది. 


తిక్కన తరలవృత్తాన్ని అయిదు సారు స్త్రీ పర్వంలోనే వాడాడు. ఆ అయిదింటినీ స్వాశయశోక వర్ణనలోనే 
వినియోగించి ప్రధాన స్రీ పురుష పాత్రలు ఆత్మీయులైన ప్రముఖులను గురించి విలపించినట్ట్లుగా రచించటం ఛందోరసశిల్పం. 
ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క శోకభంగిమ. ధృతరాష్ట్రుడు శోకచింతాభారంతో మాటాడలేక స్తంభమనే భావముద్రను వహించి 
ఉన్న స్థితి 1.4వ పద్యంలో చిత్రించాడు. గాంధారి దుర్యోధనుడిని చూచి విలపించినట్లుగానే దుశ్శాసనుడి శవాన్ని 
చూచికూడా తరలవృత్తంలో విలపిస్తుంది. దుర్యోధన దుశ్ళాసనుల భార్యల విలాపం కంటె తిక్కన గాంధారి శోకానికే ఎక్కువ 
ప్రాధాన్యమిచ్చాడు. వారు కథలో అనామకలుగా ఉండటం దానికి కారణం కావచ్చును. 


గాంధారి తరువాత కర్ణుడిని గూర్చి కుంతి చేసిన విలాపం కూడా తరలవృత్తం కావటం విశేషం (2.174). ఈ 
రెండింటికంటె తిక్కన మరొక బెచిత్యాన్ని కూడా పాటించాడు. అభిమన్యుడిని గురించి ఉత్తర విలపించిన తరలవృత్తం 
(2.79) కరుణరసార్టం. తల్లులు కొడుకులను గూర్చి పలికినవి విలాపాలు కావటం, భార్య భర్తను గురించి పలికినది 
పరిదేవితం కావటం మరొక విశేషం. 


పీఠిక : 25 


2. సైంధవుడి భార్య దుస్సల గాంధారి కూతురు. ఆమె తన భర్త తల తెగి ఎక్కడ పడ్డదో కనుగొనలేక వెర్రిగా 
అటూ ఇటూ తిరుగుతున్నదట! దుఃఖాతిశయంలో అది ఒక దుర్భరావస్థ. కరుణ రసాలంబనంగా ఉన్న ఆ కూతురును 
చూచి గాంధారి స్పందించిన తీరు మనస్సును ద్రవింపచేస్తుంది. 


తే. “హృదయమున వగలేని యట్టిట్టు నట్టు. । దిరుగుచున్నది దుస్సల వరుని శిరము 
గాన; కీ కూంతు నిమ్మెయి6. గనుటకంటె | దల(ప నెక్కుడు దుఃఖంబు గలదె కృష్ణ! (ప్రీ. 2.97) 
3. తమ్ముడైన శరుని శవాన్ని చూచి గాంధారి బోరున దుఃఖించలేదు. ఆయన తన కొడుకులకు చేసిన కానరాని 
కీడును స్మరిస్తూ వేడిగా నిట్టూర్చింది. 
మత్తకోకిల. “వార లస్త్రహతాంగులై యనవద్య లోకము. గాంచి; రీ 
వైరకర్తయు నట్లు గాంచెను; వారి నల్ప విచారులం 
బోరి కెత్తెడునట్టుగా. దగం బొంది వెజ్టుల. జేసె నీ 
క్రూరు; డందును నన్నదమ్ములకున్‌ విరోధము సేయండే!' (ప్రీ. 2.139) 
4. శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు ప్రాణాలు ఉగ్గబట్టి శయనించి ఉన్న భీష్ముడిని దర్శించి 
దుఃఖించటానికి మారుగా కంటె భక్తితో నమస్కరించింది గాంధారి. భక్తిగౌరవ ప్రదమైన శోక ప్రదర్శన మది. 
క. “దేవుండు గా కితండు నరుండు । నా వచ్చునె! నిష్ట పెంపునం బ్రాణంబుల్‌ 
తా వలసినపుడు విడువం । గా వేడుక నునిచినాండు గాదె తనువునన్‌'. (ప్రీ. 2.118) 
5.ద్రోణాచార్యుల శవాన్ని చూచి మర్యాద పూర్వకంగా కంటతడి పెట్టింది గాంధారి. కౌరవుల ఆశల కన్నింటికీ 
ఆలంబనమైన ద్రోణుడు శిష్యుల నమస్సులందుకొనే పూజ్యపాదుడు. అతడి పాదాలను నక్కలు తిన్న వైఖరిని గమనించి 
నిట్టూర్చింది. 
తోటకము.' సతతంబును శిష్యులు సద్వినయా । న్వితులై ప్రణమిల్లెడు వీరపద 
ద్వితయంబు గడుం జెడ( దిన్నవి సూ | చితె నక్కలు దైవము చెయి. గటా! (ప్రీ. 2.122) 
6.గాంధారి స్త్రీల విలాపాలలో విపంచినాదాలు విన్నది. శోకంలో నుండి రాగమయ శోకా లుద్భవిస్తాయని 
శ్రీకృష్ణుడికి (శోతకు) వినిపించింది ఉత్సాహవృత్తంలో. 
ఉత్సాహ. “మానినీ జనంబు సేరి మగధనాథు6 డగు జయ 
ల్సేను చుట్టు నేడ్వ నధిక దీన నాదములకు నా 
మానసంబు సాంద్ర కరుణమయత. బొందె; మోహనం 
బైన యట్టి యేడ్పు లెందు నంబుజాక్ష! వింటివే!' (స్త్రీ. 2. 143) 
కవిత్రయ మహాభారతంలో నన్నయ నాలుగు, ఎజ్జన రెండు, తిక్కన ఎడు ఉత్సాహ వృత్తాలను రచించారు. 
ముగ్గురిలో ఎక్కువ వ్రాసిన తిక్కన వాటినన్నింటినీ స్రీపర్వంలోనే వాడాడు. అందులోనూ ఏడింట నాలుగు గాంధారి నోట 


పలికించాడు. వరుసగా బాహ్హిక, సైంధవ, జయత్సేన, సుకేతనుల శవాలను చూచి విలపించిన వాక్యాలను వాటిల్లో 
నినదింపజేశాడు. 


పై పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ కీ.శే. డా॥ పాటిబండ మాధవశర్మగారు ఇట్లా అన్నారు. “జయత్సేనుడి చుట్టు. జేరి 
విలపించు నాతని భార్యల దీననాదములు వినుచు గాంధారి తన యప్పటి చిత్తవృత్తిని తానే యొక యుత్సాహవృత్తమున 


పీర్రిక : 26 


వర్ణించుచున్నది. తిక్కన రససిద్దాంత గర్భిత మీ పద్యము. ప్రసాదమాధుర్య గుణములకు నిధియైన ఈ పద్యము గాంధారి 
తత్కాల కరుణరస పారవశ్యమును చక్కగా వ్యక్తము చేయుచున్నది. మోహనములైన జయత్సేన పత్నుల రోదననాదములు 
గాంధారీ హృదయమున బ్రతిధ్వనించి యామె వాక్యమందలి వర్ణవిన్యాసమున ప్రత్యక్షమై (శశోతకు పరమాహ్హాదము 
ప్రసాదించుచున్నవి. ఈ వృత్తమందలి యక్షరములలో సగము వజకు అనునాసికములు, బిందుపూర్వక సరళములు 
నగుట గమనించ వచ్చును.” (ఆంధ్ర మహాభారతము: ఛందశ్శిల్బము - పుట. 364). 


తిక్కన మహాకవిత్వ శిల్ప సౌందర్యంలో శల్యసౌప్తిక స్రీపర్వాలు రసోల్లాసాన్ని రాగరంజితంగా రంగరించుకొన్నాయి. 


9. తిక్కన రచనా శిల్పం: 


తిక్కనది ప్రధానంగా వర్ణనాత్మక ధోరణి, నాటకీయ ఫణితి. జడపదార్థాలలో చైతన్య స్ఫూర్తిని ప్రదర్శించటం, 
ప్రకృతిని కథాసన్నివేశానికీ, పాత్రల మనః వ్రత్తులకూ అనుగుణంగా ప్రకరణోచితంగా వర్ణించటం, బీభత్సాది పరుష 
రసాలకు రమణీయ స్వభావాన్ని కల్పించి రసాస్వాదన శక్తిని పెంచటం, నిత్యజీవితం నుండి ఉపమాద్యలంకారాలను 
ఎన్నుకొని వర్ణనలు నిర్మించి ఆంధ్రావళి మోద మొందేటట్లు చిత్రించటం వంటి శిల్ప విశేషాలు ఎ పర్వంలోనైనా 
సామాన్యంగా గోచరిస్తాయి. ఈ పర్వత్రయంలో ప్రతిఫలించిన కొన్ని శిల్పాలను మచ్చుకు గమనిద్దాం. 


(1). సూర్యోదయ వర్ణనం: 

శల్యపర్వారంభంలో యుద్ధం ప్రారంభం కాకపూర్వం సూర్యోదయమైనట్టు మూడు పద్యాలలో వర్ణించి ప్రకృతికీ, 
కాలానికీ, కథకూ ఉన్న సంబంధాన్ని కళాత్మకంగా ఆవిష్కరించిన శిల్పం తిక్కనకు వెన్నతో పెట్టిన విద్య. 
ఉ. “ఒండొరులన్‌ జయించు మతి నుద్భట లీలల జాల నొప్పి య 

ప్పాండవ కౌరవుల్‌ పెనంగుభంగి6 గనుంగొను నొక్కొ యీ 


తండు మహాద్రి నెక్కి నన దద్దయు. జెన్నగు బింబకాంతి న 
ర్కుం డభిరాము(డై పొడపుంగొండ పయిన్‌ వెలు(గొందెం జూడం(గన్‌, 


చ. “అరసి యనాగతం బెజుంగునట్టి మనంబులు గల్లు పాండు భూ 
వరసుత బంధుమిత్ర కురువర్గ సుహృజ్ఞనకోటు లత్తజిం 
బొరసె నతిప్రమోదమును భూరి విషాదము నాగ నంబుజో 
తరము వికాసమయం, గుముదంబులు మీలన మొందె నెంతయున్‌. 


సి కుంజర నికురుంబకుంభస్టలీ సంగ । సిందూర రుచులతో. జెలిమి చేసి, 
కేతన వ్రాత సంకీలిత మాణిక్య । రశ్ముల గెడ విహారంబు సలిపి, 
సైనిక నికర వక్షఃస్థల పరిలిప్త । కాశ్మీర దీప్తుల. గౌంగిలించి, 
దండనాథోత్కర చండభావోద్వృత్త । చక్షుః ప్రభలు. దారు సరసమాడి, 
తే. యంశుజాలంబు లుభయ సైన్యంబులందు6 | బరంగి బహువిధ శస్తాస్త్ర కిరణతతుల 


బెరసి ప్రాగ్భాగలక్ష్మి దీపించి మెజియ । బాల్యరమణీయు. డగు చిత్రభాను. డొప్పె'. (శల్య. 1.114-116) 


కావ్యంలో ఉండే అష్టాదశవర్గనలలో ఒకటిగా భావిస్తే ఈ సూర్యోదయ వర్ణనం కవి ప్రతిభకు ప్రతీకగా భావించవచ్చును. 
తాత్పర్యం మూడు ముక్కలలో చెప్పాలంటే - సూర్యుడు తూర్పుకొండమీద ఉదయించాడు. పద్మాలు వికసించాయి, 
కలువలు ముకుళించాయి. సూర్యకిరణాలు చతురంగబలాలపై పడి ఆయా సైన్యాభరణాలపై ప్రతిఫలించి తూర్పుదిక్కనే 


పీరిక్ర : 27 


లక్ష్మికి వెలుగు తోరణా లందించాయి. యుద్ధప్రారంభానికి సమయం ఆసన్నమయింది అనే కాల సూచనగా వర్ణనం 
జరిగింది. 


తిక్కన దీనిని అలంకృతం చేశాడు. మొదటి పద్యంలో ఉత్రేక్ష ఉన్నది. జడమైన సూర్యబింబాన్ని అభిరాముడిగా 
చెప్పి దానియందు చేతనత్వాన్ని ఆరోపించాడు. ఆ రోజు చివరిరోజు కాబోతున్న దన్న కాలసూచనను చేస్తూ ఆ వీరుడు 
ఉభయసేనల యుద్దం చూడాలన్న ఆసక్తితో తూర్చుకొండపై కెక్కి విహంగవీక్షణంచేయాలని సంకల్పించాడో అన్నట్లు 
కనవడుతున్నాడట! నూర్యుడు కాలానికి కాని నారాయణుడికి గాని ప్రతీక కావచ్చును. కాలవురుషుడుగానూ 
నారాయణుడుగానూ శల్యవధ ధర్మరాజు నిర్వహించి విజయానికి బాటవేస్తాడని నిర్దేశించాడు. ఆ ఫలితాన్ని సూచించే వస్తు 
నిర్దేశంగా దీనిని అన్వయించవచ్చును. అప్పు డీపద్యం నాటి యుద్దపర్వానికి నాందీవాక్యమౌతుంది. ఉత్రేక్ష ఊహయే 

® 

కాబట్టి వేచి చూడవలసిందే - అని భావం. 


మొదటి పద్యం “చూడంగన్‌' అనే క్రియతో ముగిసి రెండవ పద్యం 'అరసి' అన్న క్వార్థక క్రియతో మొదలౌతుంది. 
పైకి చూస్తే అది సూర్యోదయమే. కాని, దాని ప్రభావాన్ని పరిశీలించి చూస్తే మరొక ఉత్రేక్ష భాసిస్తుంది. పాండవ 
బంధుమిత్రులు, కౌరవబంధుమిత్రులు సూర్యోదయాన్ని చూచి బాగా ఆలోచించి క్రమాలంకారాన్ని ఆశ్రయించి ఒక వర్గం 
అత్యంతానందాన్ని పాందిందా? మరొక వర్గం భూరివిషాదాన్ని పొందిందా? అని ఊహించగలిగేటట్లుగా పద్మాలు వికసించాయట! 
కలువలు ముకుళించాయట! ఉభయ పక్షవీరులూ భవిష్యత్కాల ఫలాలను తెలిసికొనగల్గిన మనీషులట! అందువలన 
ప్రకృతి వివేకాన్నిబట్టి భవిష్యత్తును భావించగలిగారని భావం. అలంకారధ్వనితో పాండవులకు కలుగబోయే విజయం, 
కౌరవులకు రాబోయే విషాదం రెండవ పద్యంలో ధ్వనించింది. 


నాంది మూడు శ్లోకాలలో ఉండటం ఒక పరిపాటి. తెలుగులో తిక్కన ఆ పరిపాటిని పద్యాలలోకి మార్చాడు. 
మూడవ పద్యంలో కూడా కర్త సూర్యుడే. అయితే అందులో చిత్రభానుడు, చిత్రాః భానవో యస్య సః చిత్రభానుః 
నానావర్గ్ణాలైన కిరణాలు కలవాడు చిత్రభానుడు. అతడు బాల్య రమణీయుడు. చిన్నవయసులో ఉన్న అందగాడు. 
ప్రాఢుడు, ప్రచండుడు కాడు; ఉభయభానుడు. కాబట్టి అతడు క్రీడాప్రియుడు. బాల్యస్నేహితుడు, అతడికి రంగులన్నా 
రంగుల కాంతులన్నా ఇష్టం. వాటితో తన చేతులు కలిపి ఆడుకొంటాడు. చిత్రభానుడి కరాలు (కిరణాలనే చేతులు) 
సహజంగా అరుణారుణ కాంతులు కలవి. ఏనుగుల కుంభస్థలాలపై సిందూరం కనపడితే ఆ వర్ణ కాంతులతో ముందుగా 
స్నేహం చేసికొని తన కిరణాల వన్నెను పెంచుకొన్నాడు. తరువాత టెక్కాలపై కట్టబడిన మాణిక్యాల కాంతితో కలిసి 
చేతులల్లారుస్తూ విహారం చేశాడు. సైనికుల వక్షఃస్థలాలపై పూసిన కాశ్మీర వర్ణకాంతులను తన చేతులతో కౌగిలించుకొన్నాడు. 
కోపోద్రిక్తులైన దండనాథుల చూపులలోని ఎర్రని కాంతులతో సరసమాడాడట! చిత్రభానుడి విచిత్రవర్ణ కరాలు (కిరణాలనే 
చేతులు) శస్తాస్త్ర కిరణతతులతో కలిసి ప్రాగ్టిశాలక్ష్మిని మెప్పించి మెరిసిపోయాయట! అంటే సూర్యకిరణాలు సైన్యంమీద 
పడి కాంతులు ప్రతిఫలించి వెలగటం చేత తూర్పుదిక్కున మరింత ప్రకాశింపచేశాయని భావం. శ్లేషప్రాణిత రూపకం వలన 
సూర్యకరప్రభావం ధ్య్వనిమయం అయింది. పాండవవర్గంలోని సైన్యం సంతోషాన్ని పొందుతుందనీ, కౌరవవర్గసైన్యం 
విషాదం పొందవచ్చుననీ భావికథార్థ సూచన ఏర్పడింది. జడవస్తువుల మీద చైతన్యపాత్రారోపణం చేయటమే కాకుండ, 
సాలంకృత వర్ణనతో ధ్వనిమయంగా కథావస్తువును సూచించే నాందీ శ్లోకమర్యాదను కూడా తిక్కన పాటించి శిల్పత్రివేణిని 
కల్పించాడు. 


(2). యుద్ధవర్ణనం 


తిక్కన యుద్ధవర్ణనలతో భయానక బీభత్స రససన్నివేశాలను సైతం ఆస్వాద మధురంగా మార్చే రామణీయకమం౦త్రం 
ప్రయోగించి ఇనుమును బంగారం చేస్తాడు. శల్యపర్వంలో పోరు ఘోరంగా మొదలయింది. అది దొమ్మియుద్దం. రక్తం 
ఎరులవలె పారినట్లు, అందులో వీరులు విహారాలు చేసినట్లూ అలంకరించి వర్ణించి భయానక బీభత్సాలలో రమణీయ 
దృశ్యం కల్పించాడు. ఇది గొప్పకాల్పనిక భావన! భావిప్రబంధ వర్ణనలకు మార్గదర్శి. 


పీరిక : 28 


“నెత్తుట6 దోంగియు నిగిడిపోరెడు వీరు | లలరిన నడమోదుగుల విధంబు, 
గ్రక్కున దెగిపడి కదలెడు బాహు దం | డములు మహాభుజంగముల పగిది, 
యవని రక్షాక్రంబులై యున్న యట్టిబల్‌ | దలలు గెందామర కొలని పగిది, 
దజచుగా నెజిదప్ప నొజగిన గజములు । గులిశ భగ్నాచల కులమునట్లు, 


ల్‌ 


తె. దునిసి తొజంగిన జోదుల తొడలు సామ | జముల కరములు నొండొంటి చందములు గ 
నుంగొనంగ వింత లగుటను సంగరాంగ | ణంబు రమణీయమును భీషణంబు నయ. 


తె. “ఏమి చెప్పుదు రౌద్రంపు టెసకమందు6 । దజచు మెదళులు జొంపులు నుజుములైన 
యెమ్ము లిసుకయు సితచామరమ్ము లంచ । లయ్యె రుధిరంపు టేజుల కప్పు డధిప!' 


క. “విను మయ్యేజులలో వా | హనములె యోడలుగ6 జూడ నక్కజ మగు ను 
క్కున నుద్దామ విహారం । బొనరించిరి వీరయోధు లుర్వీనాథా!' (శల్య. 1. 129-131) 


ఇటువంటి వర్ణనలు సందర్భోచితంగా పర్వమంతా పరచి కథను రక్తికట్టించాడు తిక్కన. 


(3). ప్రతిపద సార్థక్యం 
క. “పలపలని మూంకలోంగా। ల్నిలువక గుజ్జంబు డిగ్గి నీ కొడుకు గదా 
కలితభుజుం డయి యొక్కండు. । దొలంగి చనియె; నేమి చెప్పుదుం గురునాథా! (శల్య. 1. 401) 


“ఈ పద్యమును గూర్చి యొక రసవంతమైన ఇతిహాసము కలదు. భారతరచనమున వేదవ్యాసునకు గణనాథుడు 
వలె తిక్కనగారికి గురునాథు డనువాడు లేఖకుడుగా నుండెనట! అతడు తిక్కనగారి వలె కొమ్మనగారి రక్తము పంచుకొని 
పుట్టిన కుమ్మరియట! గురునాథుని గంటము నిలిచినచో తిక్కనకంఠము నిలువదు అని ఆ యన్నదమ్ములు సమయము 
చేసికొనిరట! తిక్కనగా రీపద్యము చెప్పుచు “తొల(గి చనియె' అన్నచోట వాక్యము ముగిసియు పద్యము ముగియనందున, 
వ్యర్థ పదములతో పూరింప మనసు రాక, ఏమియు తోచక “ఏమి చెప్పుదుం గురునాథా! అని పలికిరట! గురునాథు 
డామాటను వ్రాసెనట! పద్యము పూర్తికాక గురునాథుని గంటము నిలిచిన దని భ్రమించి తిక్కనగారు తన కంఠము 
నుత్తరించుకొనబోయిరట! గురునాథు డాయనను వారించి గంటము నిలువకుండనే పద్యము పూర్తి యైనదని చెప్పి పై 
పద్యము కడముట్ట చదివెనట!. గురునాథుని ఉద్దేశించి తాను పలికిన వాక్యము ధృతరాష్ట్ర నుద్దేశించి సంజయుడు 
పలికినట్లు పద్యమున చక్కగా అతికినందులకు తిక్కనగారు మిగుల ఆశ్చర్య పడిరట! ఈ ఇతిహాసమున సత్యముమాట 
యెట్టున్నను సరసత్వము నిండుగా నున్నది. ఈ యైతిహ్యము లేనిచో ఈ చిన్నపద్యము నెవరు గుర్తింతురు? గుర్తింపనిచో 
ఇందలి సుందర శిల్పమంతయు అడవిగాచిన వెన్నెలయే కదా! 


“పదునెనిమిదవనాటి అపరాహమున కౌరవ పక్ష స్థితి యెట్టున్నదో సంజయుడు ధృతరాషునికి జెప్పుచున్నాడు. 
పదునొకండు అక్షౌహిణుల పరిమితిగల సేనయంతయు నశించినది. మహావీరులు, వీరభటులు, రథగజతురగదళములు 
నశించినవి. అల్పమైన కాల్బలము మిగిలినది. అప్పుడు దుర్యోధనుడు - పలపలని మూకలో - పలుచగా రణరంగములో 
కాల్నిలువక - "కాలు" నిలుచునుగాని “కాల్‌ నిలువదు. ప్రాణము లేని లకారము ప్రక్కకు క్రుంగదీయగా ఒరిగిపోవును. 
కాల్‌ నిలువక - గుజ్జింబు డిగ్గి - యుద్దారంభమున అతిరథుడైన దుర్యోధనుడు రథారూఢుడు; రథదళము నశింపగా 
భద్రగజారూఢుడు; గజదళము నశింపగా భద్రాశ్వరూఢుడు; అదియు నశింపగా అశ్వారూఢుడు. ఆ యశ్వము గుజ్జము - 
తట్టు దానినుండి దిగినాడు. దిగుటకాదు. గుభాలున ఉరుకుట. డిగి గదాకలితభుజు డయినాడు. అతని బలగమంతయు 
నశించినది. మిగిలినది గదాబలము, భుజబలము. ఆ రెండింటిని కూడగట్టుకొనినాడు. ఒక్కండు - ఒంటరి - సోదరమిత్ర 


పీర్రిక్ర : 29 


బంధు వర్గమంతయు నశించినది. తొలంగిచనియె - పారిపోయెనని చెప్పుటకు సంజయునకు బుద్ధిపుట్టలేదు. ఎంతటి 
వైభవముతో వెలిగిన రాజరాజు దుర్యోధనుడు ఎంతటి హీనదశకు వచ్చినాడు? దుర్యోధనుని శోచనీయావస్థను వర్ణించుటకు 
సంజయునికి మాటలు దొరకలేదు. ఏమి చెప్పుదున్‌ కురునాథా! - అని వాపోయినాడు. నిందయంతయు ధృతరాష్ట్రుని 
నెత్తిన మోపుచున్నట్లు 'నీ కొడుకు' అన్నాడు. నీ యవివేకము వలన ఇట్టి స్థితికి వచ్చినవాడు. నూర్గురు సోదరులకు 
మొట్టమొదటివాడయ్య్యు, అందరు చావగా చిట్టచివరకు మిగిలినవాడు దుర్యోధనుడు. అప్పటి స్థితిలో రాజరాజు కాడు. 
కేవలం ధృతరాష్ట్రుడి కొడుకు. పద్యమున ప్రతిపదము, అక్షరము పనితనము మెరపించుచున్నది. తిక్కనగారు భారతమును 
ఆశువుగా చెప్పినారని ఐతిహ్యము చెప్పుచున్నది. తిక్కనగారు ఆశువుగా చెప్పినను ప్రత్యక్షరము శిల్చరమణీయముగా 
చెప్పిరని ఈ పద్యము చాటుచున్నది.” (డా॥ పాటిబండ మాధవశర్మ : తిక్కన కవితావైభవము: యువభారతి ప్రచురణ, 
1974). 


(4). మానవ స్వభావ వ్యంజకమైన సన్నివేశ చిత్రణం: 


అశ్వత్థామ రౌద్రోడ్రేకంలో ఉన్మాదావస్థను ప్రదర్శించాడు సౌప్తికపర్వంలో. ధృష్టద్యుమ్నుడిని పశువును చంవిన 
విధంగా చంపితేకాని కోపం పోదనీ, ఉత్తమా స్రాలతో చంపననీ కృప, కృతవర్మలతో స్పష్టంగా చెప్పాడు. పాండవ స్కంధావారంలో 
పాన్సున గాఢనిద్రలో ఉన్న ధృష్టద్యుమ్నుడిని తలపట్టుకొని, పెడమరల దిగిచి, 
ఉ. “నేలపయిం బడం దిగిచి నిష్ణరభంగి నురఃస్థలంబు మో 

కాల నొగిల్చి యేపున మొగం బతిదారుణ ముష్టి నొంచె; ని 

ద్రాలసవృత్తి నంగములయందు బలంబును బుద్ధినేర్చునుం 

జాలని యవ్విరోధి వివశత్వము. బొందంగంటేసె వ్రేల్మిడిన్‌. (సౌప్తి. 1.150) 


ఉ. “కాలను గేలనుం జదిపి గంధకరిం దెగటార్చు సింహముం 
బోలుచు( బేర్చి యా ద్రుపదభూపసుతున్‌ సమయించె వేదనన్‌ 
జోలంగ, రోంజంగా. బలుమటుం బొరలంబడి లాల గ్రక్క న 
వ్వాలుమగండు వాక్సరిభవంబు( దలంచుచు. గ్రౌర్యధుర్యు(డై'. (సౌప్తి. 1.158) 


తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుడిని నిరయగా చంపి, అంతటితో ఆగక, ద్రుపదపుత్రులనూ పాంచాల దేశ 
వీరులనూ వరుసగా వధించాడు. అతడు సంహరించేటప్పుడు ఆయావీరుల తత్కాలావస్థలను తిక్కన అత్యంత సహజంగా 
చిత్రించాడు. 
శా, 'నిద్రాసక్తునిం, గొంత మెల్కనినవానిన్‌, సుప్రబుద్దాత్ము(డై 

యుద్రేకంబును శౌర్యసారమును బాహూల్లాసముం జూప జం 

చ ద్రేఖం దిరమైనవాని. దను నుత్సాహోగ్రతం దాంకి యు 

న్నిద్రస్వైర సముద్దతిన్‌ మెజయువానిం దున్మె నేకాకృతిన్‌.” (సౌప్తి. 1. 173) 

అంతటితో ఆగలేదు అతడి క్రౌర్యం. గజతురగాది బలాలను కూడా బలిగొన్నది. ఆనాటి రాత్రి గుడ్డగూబ కాకులను 
చంపిన ఘోరవైఖరిని తా నప్పుడు ప్రదర్శించాడు. 
ఉ. “కొన్నిటి పాదముల్‌ నజకు(, గొన్నిటి మోరలు సెక్కు, లీలమైం 

గొన్నిటి కంఠముల్‌ దునుముం, గొన్నిటి వీపులు వ్రచ్చు, నుబ్బునం 


పీఠిక: 30 


గొన్నిటి సర్వగాత్రములు క్రూరవిచేష్టిత విభ్రమంబు దో 
ప న్నుజుమాడు( బ్రౌఢబల భాసిత భూరి భుజావిహారు(డై'. (సౌప్తి. 1. 176) 


ప్రతీకార కాంక్షతో ధర్మాధర్మాలనూ, ఉచితానుచితాలనూ పాటించక వివేకాన్ని కోల్పోయి ఉన్మాదావన్టలో 
రక్తపిపాసువుగా మారిన అశ్వత్థామ పాత్ర చిత్రణం అత్యంత సహజం. 


(5). వస్తుచ్చందఃసంవాదం : 


మహాస్రగ్దర: 'తలలన్‌ హస్తమ్ములం బాదముల. దనువులం దత్ర్రదేశంబు. గప్పం 
దొలంగించున్‌ వాని. గ్రొన్నెత్తురు వజపి; హయస్తోమదంతి ప్రతానం 
బుల మేదోమాంస ఖండంబుల దనుజ మహాభోజనం బావహించున్‌; 
మలంగంబాబున్‌ జెలంగు న్నలి నెసంగు జయోన్మత్తుండై మానవేంద్రా!'. (సౌప్తి. 1. 194) 


“ఈ మహాస్రగ్ధరయందు వర్ణింపబడిన యంశము రక్తమును ఘనీభవింప జేయు అశ్వత్థామ సౌప్తిక రౌద్రవిహారము. 
ఉపపాండవ సంహారఘట్టము. సౌప్తికపర్వము అద్భుత భయానక బీభత్స కరుణ జనకమైన మహారౌద్ర రసమునకు 
ఆటపట్టు. రుద్రదేవతావిష్టుడైన యశ్వత్థామ ప్రళయ విహారము ఇందలి వస్తువు. ఆ వస్తువును భావించి కవిబ్రహ్మయు 
రౌద్రరసావిష్టుడై రచన సాగించెనా యనిపించును. ఆ పర్వమందలి నస్థాయిచ్చందము స్రగ్ధర. అది సర్వేతర వృత్తములను 
అధఃకరించి సహృదయుని రక్తమును కరడు కట్టించి హృదయ స్పందము మందీభూతము గావించు తమఃప్రధానమైనది. 
గురుదీర్భాక్షర బాహుళ్యము ఈ పర్వమందలి గద్యపద్యము లన్నింటను సులభముగా గుర్తింపవచ్చును. మంద్రము, 
మందమునైన హృదయస్పంద సంచారము పర్వమందంతటను ప్రళయసమయ మహాతాండవమందలి రుద్రదేవుని 
గురువిలంబిత పదన్యాసము ననుకరించుచున్నది. ఆజు మత్తేభములు, ఆటు శార్జూలములు నాతి దూరాంతరావృత్తము 
లైన ఇరువది స్రగ్గరా మహాస్రగ్గర రౌద్రతాండమునకు దీప్తి కలిగించుచున్నవి. పర్వమును పఠించిన సహృదయునకు ఇందలి 
327 పద్యగద్యములను న్రగ్ధరాచ్చందమే యావేశించినదా యనిపించును. అశ్వత్థామ హృదయమువలె కవిబ్రహ్మ 
హృదయముకూడ రౌద్రావేశముచే ఏకాగ్రమై యున్నది. అంతరంగ బహిరంగ క్రియాసంవాదము, వస్తుచ్చందః సంవాదము 
ఈ పర్వమున పరమ రమణీయముగా నున్నవి. (డా. పాటిబండ మాధవశర్మ ఆంధ్ర మహాభారతము: ఛందఃశిల్పము. పు. 
553-554) 


(6). విలాపవీణానాదాల శ్రుతి మాధుర్యం : 
మందాక్రాంతము: 
“వీణా నాద ప్రతిమ నిగమావిర్భవత్సారపుణ్య 
శ్రేణీ సంపాదిత విమలతాస్టేమ నిర్లేపచిత్త 
త్రాణ క్రీడాకలన సతతోత్సాహవద్దివ్యభావా! 
ప్రాణాపానాహరణ నిపుణ ప్రాపణీయానుభావా!” (ప్రీ. 2. 185) 


“స్తీపర్వమున తా నుపయోగించిన ఛందముల మాధుర్యమును తిక్కనగారు తామే ప్రశంసించుకొనుచున్నారా 
యనిపించుచున్నది ఈ పద్యము. వీణానాద ప్రతిమము లైన వేదనాదముల లయించి నిర్మలములు, నిర్లిప్త్రములు నైన 
చిత్తములను త్రాణము చేయుటకు ఉత్సహించువాడట హరిహరనాథుడు. ఆ స్వామి తన నానావిధ మధురచ్చందో మయమైన 
స్రీపర్వము విని తన్ననుగ్రహించు నని తిక్కనగారి యాశయము. స్రీపర్వ ద్వితీయాశ్వాసమునందలి స్త్రీల రోదన నాదములు 
విని స్వామి కరుణార్ధ హృదయు డయ్యెనన్న సూచనయు నిందు గలదు. “మోహనంబైన యిట్టి యేడు లెందు నంబుజాక్ష! 


పీరిక : 31 


వింటిమే!' అని కురుకాంతల విలాప మాధుర్యమున జొక్కిన గాంధారి శ్రీకృష్ణునితో పలికినది. ఆ మధుర నాదములు 
తిక్కనగారి చెవులందు మారుమోగుచు ఆయన చిత్తమును కరుణరసమయము గావించుచుండె గాబోలు! ఆయననోట 
వీణానాద ప్రతిమ మధురమైన మందాక్రాంతావృత్తము వెలువడెను. రౌద్ర రసావిష్టమైన హృదయముతో సౌప్తిక పర్వమున 
హరిహరనాథుని ప్రగ్ధరలో సంబోధించుట యెట్టి యౌచిత్యమో స్రీపర్వాంతమున మందాక్రాంతలో సంబోధించుటయు అట్టి 
యాచిత్యమే. ప్రీవర్వమున ప్రథమాశ్వాసము ప్రధానముగా ధృతరాష్ట్ర విలాపమయము. అతని విలాపములందు 
అంతర్వాహినిగా పాండవ ద్వేషము గలదు. ఓజః ప్రదీప్తమయిన ఆర్ట్హత ఆయన చిత్తవృత్తి లక్షణము. ఆ ఆశ్వాసము చివర 
తిక్కనగారు హరిహరనాథ ప్రబోధమున ఓజస్వినియైన శిఖరిణీవృత్తమును వాడిరి. ద్వితీయాశ్వాసము అంతయు గాంధారీ 
విలాపమయము. ఆమె చిత్తము శుద్ధకరుణమయము. మధురమైన ఆర్టత దాని లక్షణము. ఈ యాశ్వాసము చివర 
తిక్కనగారు మధుర మందరమైన మందాక్రాంతను వాడిరి. పర్వరసానుసారియైన ఛందమును పర్వాంతమున ప్రయోగించుట 
ఛందోమర్మజ్ఞతకు పరకోటి'. (డా॥ పాటిబండ మాధవశర్మ; తిక్కన కవితావైభవం. యువభారతి ప్రచురణ). 


10. ఉపాఖ్యానాలూ, ఉపదేశాలూ : 


శల్యపర్వంలో బలరాముడి తీర్థయాక్రాభివర్ణనం, సౌప్తికపర్వంలో శివప్రభావ వర్ణనం అనేవి ఉపాఖ్యానాలుగా 
లెక్కించదగినవి. ఈ రెండూ కథకు ప్రత్యక్షంగా తోడ్పడి, కథాజీవితానికి బలాన్ని చేకూర్చేవి కావు, అయితే బలరాముడు 
చేసిన తీర్థయాత్రలలో ప్రభాసతీర్థంనుండి కురుక్షేత్రం వరకూ గల పుణ్యక్షేత్ర తీర మాహాత్మ్యాలను గమనిస్తే కురుక్షేత్రం 
కూడా మహాపుణ్యక్షేత్రమని స్పష్టమౌతుంది. ఆ క్షేత్రంలో మృతులైనవారు స్వర్గవాసులౌతారని తెలుపబడుతుంది. దుర్యోధనుడు 
ఆ క్షేత్రంలో శమంత పంచకతీర్థం వద్ద యుద్దంచేసి మృతుడైనందువలన అతడికి స్వర్గం తథ్యమని అతడితోపాటు అందరూ 
భావించటానికి దోహదకారి అయింది. బలరాముడు దుర్యోధన భీములకు గదాయుద్ద గురువు కాబట్టి ఆయన ఎదుట 
శిష్యుల యుద్దం జరగటం, ఆయన వారిరువురిలో యుద్ద నియమాల ననుసరించి పోరు సలిపిన దుర్యోధనుడికి సద్గతి 
కలగాలనీ, భీముడికి కీర్తి కలగాలనీ ఆశించటం గమనిస్తే గదాయుద్ధంమీద విజ్ఞుల అభిప్రాయాలు ఎట్టా ఉంటాయో 
తెలుస్తుంది. శ్రీకృష్ణుడు బలరాముడికి ఇచ్చిన సమాధానం కాదనలేని ఒక తీర్చుగా నిలిచింది. కథలో ఊరుభంగ చర్యకు 
బలరాముడి చర్చ ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు దానికి ప్రతిసమాధానం చెప్పటం వలన పాండవయుద్దనీతి 
కథలో బలపడింది. బలరాముడి తీర్థయాత్రా భాగం ్రక్షిప్త్రమని కొందరి పండితుల అభిప్రాయం. 


అశ్వత్థామకు పరమశివుడి అనుగ్రహం వలన లభించింది దివ్య ఖడ్గం. ఆతడి రౌద్ర విహారానికి గల కారణా లేమి 
టని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగగా గోవిందుడు చెప్పిన శివప్రభావ వృత్తాంతం సౌప్తికపర్వం చివర చెప్పబడి ఉన్నది. 
శివుడు కరుణిస్తే కలిగే లాభాలను, కోపిస్తే కలిగే నష్టాలను తెలిపే ఈ ఉపాఖ్యానం ధర్మరాజుకు సందేహ నివృత్తిని 
కలిగించటమే కాక భారత కథలో శివశక్తి నిర్వహించిన పాత్రకు వ్యాఖ్యాన మనిపించింది. 


పాండవ పక్షంలో అర్జునుడు మహావీరుడు. అతడు శివుడిని తపస్సుతో మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. 
కౌరవ పక్షంలో అశ్వత్థామ రుద్రుడిని ఆత్మోపహారంతో సంతోషపెట్టి దివ్యఖడ్గాన్ని పొందాడు. ఆ పరమశివుడు నారాయణ 
సంకల్పానికి అనుగుణంగా సంహార కార్యాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనినిబట్టి శ్రీకృష్ణుడే అర్జునుడికీ అశ్వత్సామకూ 
శత్రు సంహార శక్తులను సమకూర్చాడన్నమాట! స్థితికారుడి అదుపాజ్ఞలలో లయకారుడు వ్యవహరించటం వలన కాలం 
తీరినవారు విధి ప్రేరణతోనే కన్ను మూస్తారనే పరమసత్యాన్ని ఈ గాథ ప్రకటిస్తున్నది. 


దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోవటంతో గాంధారీ ధృతరాష్టులు శోక సముద్రంలో మునిగారు. వారికి 
దుఃఖ కోపోపశమనం కొరకు హితోక్తులు. 


సంజయుడు లౌకిక నీతివాదాన్ని ప్రమాణంగా చేసికొని హితవు చెప్పాడు. దుర్యోధనాదుల దుర్వర్తననూ, ధృతరాష్ట్రుడి 


పీరిక : 32 


లోభగుణాన్నీ విమర్శించి, స్వయంకృతాపరాధం వలన కలిగిన విపత్తుకు అప్పుడు దుఃఖించటం గతజల సేతుబంధనం 
వంటిదనీ, హాస్యాస్సదమనీ హెచ్చరించాడు. 


క. “ఆర్యులు దజితో. దగియెడు । కార్య మనుష్టింతు; రట్టుగా కప్పని మా 
త్సర్యమున౦ దిగిచి పట్టి య । నార్యులు దుది( దూర వగతు రాపద యెనన్‌” 
ఆ. “జున్ను డెప్పరంపు. జోటైన తటి నున్నం । జూచి విబుగంబడుట6 జూడ కాత్మం 
దీపు గోరి యుజుకు తిండికాండును బోలె | నయితి; వగచు టింక ననుచితంబు”. 
క. “వగచిన6 బోయిన శౌర్యము | మగుడునె? వగవంగ లోకమాన్యుం డగునే? 
వగ పుణ్యగతికి మూలమె? । వగ పెల్లవిధముల నుడుగవలయు నరేంద్రా!. (ప్రీ. 1. 18-20) 


విదురుడు ధర్మనీతి నాశ్రయించి వైరాగ్య బోధకమైన హితవు చెప్పి దుఃఖోపశమనం చేయ యత్నించాడు. 
మచ్చుకు కొన్ని మాటలు: 


తే. “యౌవనంబును, రూపంబు, జీవితంబు | ద్రవ్యసంచయములు ననిత్యములు గావె! 
వీని హానికి వగ పవివేక మగుట. । బండితులు వగ గూరరు పౌరవేంద్ర!' 


ల్‌ 


“ఒక యింటనుండి వేజొక యింటి కరిగిన | విధమును, వస్త్రంబు విడిచి యొండు 
వస్త్రంబు6 గట్టిన వడువును నై యుండు । నొడలు దొజంగి యొండొక్క యొడలు 
గైకొంట నృప! విను కడవకు సారెపై | నమర మృత్తిక యిడునపుడు విరియు 
టయు, వెరవారం బట్టంగ రాక చెడుటయు, । వాని యెత్తెడు నెడ వ్రయ్యుటయును, 


తే. నెత్తి యొకచోట డించిన నెడలుటయును, । నెండి యవియుటయును, నావ మిడిన. బగిలి 
పోవుటయు, వాడుజనులచే. బొలియుటయును । గలుగు గతి మేని కెట్లును గలుగు. జేటు.. 
(స్రీ. 1. 27, 34) 
వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడికి వివేకాన్ని ప్రబోధించాడు. జరిగిన కథకంతటికి కారణ మెవరో గ్రుడ్డిరాజుకు తెలుసు. 
తెలిసి తెలిసి దుఃఖించటం అవివేకం. విధిడ్రేరితులై కౌరవులు అందరూ యుద్ధంలో పాల్గొని కన్నుమూశారు. కాబట్టి 
తోదకవృత్తము. 'దేవకృతంబులు ధీరులకైనన్‌ | భూవర! మాన్పంగం బోలునె యెట్లుం? 
గావున శోకము గాజీయ దల్గం । గావలదే తుది గౌరవ మొప్పన్‌. 


తోదక వృత్తము.“తమ తమ తప్పుల. దా రెరియంగా । విమలమతీ! యిటు వీరికినై శో 
కమున దహింపంగం గాదు మనంబున్‌; | సముచిత మిత్తజి శాంతము సుమ్మీ!'(స్త్రీ. 1. 71, 81) 


ఇట్లా ప్రీపర్వంలో శోక మెంత ఉన్నదో దానిని ఉపశమింపజేసే ఉపదేశ మంత ఉన్నది. బంధువినాశ 
దుఃఖతాపంతో వగకు గురి అయిన మనుష్యులకు బుధులు ఉపదేశ వాక్యాలు అమృత ధారలు! 


11. పర్వ పరమార్థం: 
థ్‌ 


మహాభారత కథలోని అంతరార్థాన్ని అధ్యాత్మవిదులు భావించి దర్శించి, తాత్త్విక జ్ఞాన సంపన్నులు కావటం 
ఇతిహాస పఠన, శ్రవణ, మనన, నిదిధ్యాసల ఫలం. శల్య సౌప్తిక పర్వాలలో పాండవ విజయం చెప్పబడింది. దాని 
తాత్పర్యాన్ని ఈ విధంగా భావించవచ్చును. అంతరార్థ మహాభారత గ్రంథ రచయిత డా॥ వేదుల సూర్యనారాయణ శర్మగారి 


పీరిక: 33 


మాటలలో కొన్ని విశేషాలు. 


1.“శల్యుని యుద్ధంలో ఉభయ పక్షాల సైన్యాలు చాలావరకు నాశనమయ్యాయి. తామసిక వృత్తిలో చిక్కువడిన 
అసమగ్ర ద్వైత జ్ఞానమార్గం (శల్యుడు) సమగ్ర సాత్విక జ్ఞానంలోని అద్వైత బుజుమనోవృత్తితో (ధర్మజాదులతో) సంఘర్షణకు 
తలపడి పోరుసాగిస్తే రెండు వర్గాలలోని వృత్తులూ చాలావరకు ఒకదానితో మరొకటి విజృంభించి నశిస్తాయని ఉభయ సైన్యాలూ 
శల్యుని యుద్ధంలో చాలవరకు నశించాయి అనటానికి అంతరార్థం”. 


2.“దుర్యోధనుడు జలస్తంభన విద్యతో ద్వైపాయన హదంలో మునిగి ఉన్నాడు. అంటే ముక్తిని నాశం చేసే 
దుష్టయుద్దం సాగించే త మోవృత్తి (దుర్యోధనుడు) అహంకార మముకారాలనే ద్వైపాయన పాదంలో మాయావృతుడై 
జలంలో మునిగి ఉన్నాడని అంతరార్థం”. 


3.“ధర్మరాజు ప్రదం గట్టుపైని నిలబడి దుర్యోధనుడిని ఎత్తిపొడుపు మాటలతో దూషించటంతో దుర్యోధనుడు 
బైటపడ్డాడు. అంటే, అహంకార మమకారాలలో చిక్కుకొన్న అజ్ఞాని తన లోపాలను ఎవరైనా జ్ఞాని బయటపెట్టినప్పుడు 
దానిని సహించక ఎదురు తిరుగుతాడు. అంటే, సాధకునిలోని అజ్ఞానంలోని అజ్ఞానవృత్తి రహస్యంగా దాగి చిరకాలం 
ఉండలేదనీ, అది తిరిగి జ్ఞానవృత్తిపై అహంకరించి ఎదుర్కొంటుందనీ అంతరార్థంగా గ్రహించాలి”. 


4.“దుర్యోధనునికి భీముడు ఊరుభంగం చేశాడు. ఊరుభంగం అంటే తొడలు విరుగగొట్టటం అని అర్థం. 
అంతరార్థంలో ఉ+ఉరు= ఊరు బెతుంది. “ఉ' అంటే సూక్ష్మదేహమైన తైజసిక ప్రకృతి . తైజసిక ప్రకృతి అనగా త్రిపుటిలోని 
స్వప్నావస్థలో ఉండే మానసికవృత్తి. భీముడనగా సాధకుడిలోని అభయవృత్తి. భీమునిచేత - అభయవృత్తిచేత, ఉ - తైజసిక 
మనః ప్రకృతికి, అనగా సూక్ష్మదేహ వాసనా ప్రకృతికి; ఉరు= గొప్పదైన; భంగం= నాశనం చేసిందని అర్థం” 


5. “దుర్యోధనుడు అశ్వత్థామను సర్వసైన్యాధిపతిగా అభిషిక్తుడిని చేశాడు అంటే- ముక్తికి సంబంధించిన సమస్త 
వృత్తుల నాశనానికై సాధకునిలోని తామసికవృత్తి తనలోని ప్రకృతి సంబంధ ప్రకాశానికి తనలోని ముక్తి నిరోధక తామసికవృత్తుల 
పై అధికారం కలిగించిందని అంతరార్ధం”. 


6. “అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ - ఈ ముగ్గురు రథికులూ కురుక్షేత్ర యుద్ధంలో చావకుండా మిగిలినవారు. 
అశ్వత్థామ అంటే ప్రకృతి ప్రకాశం. కృపు డంటే పోషించేవాడు. అనగా వాసనా కృతములైన కర్మలను ప్రోత్సహించే ప్రారబ్ధ 
కర్మ ప్రవృత్తి అని అర్థం. కృతవర్మ అంటే - చేయబడిన కర్మలకు కవచం వంటివాడని అర్థం - అనగా జీవునిలో వాసనావృత్తి 
అని భావం. ప్రకృతి ప్రకాశం అనగా మాయ, ప్రారబ్ధకర్మ, సంచితకర్మల యొక్క వాసనలు అనే ఈ మూడూ ఒకదానిని 
ఒకటి వీడకుండా కలిసి ఉంటాయని అంతరార్థం.” 


7. “న్యగ్రోధ వృక్షం మీద దివాంధం (గుడ్లగూబ) రాత్రివేళ చేసిన పనిని అశ్వత్సామ ఆదర్శంగా తీసికొన్నాడు. అంటే- 
ప్రకృతి ప్రకాశం తమోవృత్తిలో ఉన్నప్పుడు ముక్తిమార్గాన్ని నిరోధించే అపరాశక్తి యొక్క అజ్ఞానంచేత ఆవరించబడి ఉంటుంది 
అనే అంతరార్ధం చెప్పుకొనాలి”. 


8. “అశ్వత్తామ ఆ రాత్రి పాండవ శిబిరంలో నిద్రిస్తున్న ధృష్టద్యుమ్నుడు, పాంచాలురు, ఉపపాండవులు మొదలైనవారిని 
అనేకులను చంపాడు. అంటే - అజ్ఞానావృతమయిన మాయాప్రకృతి సాధకునిలోని ముక్తివృత్తికి సంబంధించిన దృఢజ్ఞాన 
ప్రకాశాన్నీ (ధృష్టద్యుమ్నుడిని), పంచేంద్రియ నిగ్రహవృత్తులనూ (పాంచాలురనూ), మనోవ్యాపారాలను (ఉపపాండవులనూ) 
సుప్తములై ఉన్నప్పుడు చంపివేసింది. అనగా - కారణదేహంలోని జ్ఞాన వాసనలను పనిచేయకుండా వ్యర్థములైన వానినిగా 


చేసివేసిందని అంతరార్థంగా గ్రహించాలి.” 


9. “సూర్యోదయం కాగానే పాండవులు అశ్వత్త్లామను వెదకి పట్టుకొని అతని శిఖలో ఉన్న మణిని లాగుకొని 
దానిని ధర్మరాజుచేత ధరింపజేశారు. మణి తళతళ మెరిసే లక్షణం కలది. అశ్వత్థామ శిఖలోని మణిని లాగేశారు అంటే- 
ప్రకృతి యొక్క ప్రకాశాన్ని ప్రకృతినుండి లాగి తీసివేశారు. సాధకుడు జీవన్ముక్తావస్టను చేరుకోవటమంటే అదే. ప్రకృతిలోనే 


పీరిక : 34 


ఉంటూ, ప్రకృతిని తన గుప్పిటిలో ఉంచుకొని, ప్రకృతికి బద్దులు కాకుండా, ప్రకృతిని స్వవశం చేసికొని అసంగత్వంతో 
సాధకుడు జీవించటమే జీవన్ముక్తావస్థ. మణిని ధర్మరాజు ధరించాడు అంటే సాధకుడు స్వధర్మ ప్రవృత్తిలో జీవన్ముక్తావస్థను 
చేరుకొన్నాడని అర్థం. అశ్వత్థామ యొక్క శిరోమణిని ధరించినవారికి ఆకలిదప్పులు గాని, చోర వ్యాధి శస్త్రబాధలు కాని 
ఉండవు. అంటే ప్రకృతిశక్తియొక్క గొప్పతనాన్ని అనుభవించినవారికి అనగా అష్టసిద్ధులు లభించినవారికి సర్వబాధానివారక 
శక్తులూ లభిస్తాయని వాని అంతరార్థంగా గ్రహించాలి. 


11. “కౌరవపక్షంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అను ముగ్గురు తప్ప, అందరూ హతులయ్యారు. 
పాండవ పక్షంలో పంచపాండవులు, కృష్ణుడూ, సాత్యకి అను ఏడుగురు తప్ప మిగిలిన వారందరు నిహతులయ్యారు. అంటే 
సాధకుడిని ముక్తుడిని కాకుండా చేయటానికీ, సాధకునిలోని సాత్త్విక వృత్తులతో యుద్ధం చేసే తామసిక సంబంధం గల 
వృత్తులన్నీకూడా సాధనవలన జ్ఞానంలో చిట్టచివరకు విలీనమై పోతాయి. ఒక్క ప్రకృతి మాత్రం విలీనావస్థలో నిలిచి 
ఉంటుంది. ప్రకృతికి సంబంధించినవే మాయ, జీవుడు, ప్రకృతిని అనుసరించియే ఉంటాయి. ఈ మూడూ కలిసియే ప్రకృతి 
అని పిలువబడుతుంది. ఆ ప్రకృతిలోని వ్యాపింపజేసే ఇతర తామసిక వృత్తులన్నీ జ్ఞానసాధనలో సాధకునిలో విలీనమై 
ఉంటాయి. ప్రకృతిమాత్రం అనగా మాయ, జీవుడు, ప్రకృతి నశించవు - అన్నదే అశ్వత్థామాదులు మువ్వురూ యుద్ధంలో 
చనిపోక బ్రతికి ఉన్నారన్నదానికి అంతరార్థం. అభయవృత్తి, బుజువృత్తి, ఐహిక విరాగవృత్తి, జ్ఞాన ప్రకాశవృత్తి అనే నాలుగు 
వృత్తులూ ధర్మవృత్తిని ఆశ్రయించి ఉండేవే. ఆ ధర్మవృత్తి యమనియమాది అష్టాంగ సాధనవలన కలుగుతుంది. ఆ 
ధర్మవృత్తి ప్రతిజీవునిలోను గల బ్రహ్మైక్యం పొందాలనే ముక్తి వృత్తి. దానికి నశించటం అనేదే లేదు. ధర్మపదానికి 
సహజమైనది అని అర్ధం. నిర్వృతివృత్తి (కృష్ణుడు) ధర్మవృత్తికి ఎప్పుడూ తోడ్పడుతూనే ఉంటుంది. సాత్యకి అనేది “సత్యకి 
శబ్దం నుండి పుట్టింది. “సత్యం' అనగా పరమాత్మ అని అర్థం. సత్యం, శివం, సుందరం - అనేవి పరమాత్మను చెప్పే 
పదాలు. కాన, సత్యవృత్తియే సాత్యకి అనే పదానికి అర్థం. ప్రతిజీవికి అంటే సాధకుడికి సహజమైన పరమాత్మభావన అని 
అర్థం. ప్రతిజీవికి పరమాత్మలో ఐక్యమవ్వాలనే భావన అంతర్గతంగా సహజంగా ఉంటుంది. పాండవపక్షంలో పంచపాండవులు, 
కృష్ణుడు, సాత్యకి యుద్ధంలో నశించక బ్రతికి ఉన్నారన్న దానిలో సౌప్తికపర్వంలో ముక్తిమార్గం సంపూర్ణతకు చేరుకోవడం 
అనేది జయప్రదంగా ముగింపు చేయబడింది. వ్యాసుడు తన భారతాన్ని “జయం” అనే పేరుతో పాండవ విజయంగా 
సౌప్తికపర్వంతో ముక్తి సాధనాక్రమాన్ని పూర్తిచేశాడు. 'జయం' అంటే పాండవులు కౌరవులను జయించటం అనేది బాహ్యార్థం. 
తామసిక వృత్తులను సాత్వికవృత్తులు ఎదిరించి ముక్తిని సాధించటం అనే సాధనలను జయప్రదంగా ఎట్లు నెరవేర్పాలో 
చెప్పేది 'జయం' అని అంతరార్థం”. 


12. “స్తీపర్వం, శాంతిపర్వం, ఆనుశాసనికపర్వం, ఆశ్రమవాసపర్వం, అశ్వమేధపర్వం - అను అయిందింటిలోనూ 
అంతరార్థం చెప్పవలసిన కథాభాగాలు లేవు. కథను ఆసక్తికరంగా పూర్తిచేయటానికి సాతి, వైశంపాయనుడు అను వ్యాసమహర్షి 
యొక్క శిష్యులు ఆ అయిదు పర్వాలు తాము పెంచారు. వ్యాసుడు వ్రాసిన 8800 శ్లోకాల గ్రంథాన్ని మొత్తం లక్షళ్లోకాలు 
గల గ్రంథంగా పర్వాలు పెంచి పెద్దది చేసి 'జయ' మనే దానిని మహాభారతంగా వ్యాప్తి చేశారని డా॥ వేదుల 
సూర్యనారాయణ శర్మగారు అభిప్రాయపడ్డారు. (వివరాలకు చూడండి అంతరార్థ మహాభారతము (1986) 


12. కవిత్రయ మహాభారతం: వ్యాఖ్యానం 


తెలుగులో ఆదికావ్యమైన ఆంధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్ళు కావస్తున్నా ఇంతవరకు దానికి సమగ్రవ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆంధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానం వారు భారతీయ వైదిక ధర్మప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ 
పంచమవేద వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఎడుకొండలరాయడు మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళా 
ప్రావీణ్యంతో ఈ బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో 
పండితులు వ్యాఖ్యానించిన పదునెనిమిది పర్వాల ఈ దివ్య ప్రబంధ మండలిని పరిష్కరించి సర్వాంగసుందరంగా 


పీఠిక: 35 


ప్రచురించి, సామాన్య జనులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ 
పవిత్ర మహత్తర ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి పక్షాన బాధ్యతవహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా 
సమకూరుస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి.బోర్జ్డు ఛైర్‌మన్‌, సభ్యులు, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, 
వారి సహకారులూ, సంపాదక సలహామండలుల సభ్యులూ, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ 
సభ్యులూ, వలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికారులూ, అనధికారులూ ధన్యులు. వారికి నా 
కృతజ్ఞతాభినందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విస్తృతమైన అరణ్యపర్వం మూడవసంపుటిగా రెండుభాగాలలో ప్రచురించబడింది. మొదటిభాగం 
నన్నయ రచించిన ఆరణ్యపర్వభాగం. రెండవభాగం ఎర్రాపైగడ పూరించిన ఆరణ్యపర్వ శేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం 
విభజించబడి ప్రచురించబడటం తెలుగులో ఇదే ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ సంపుటాలుగా 
విరాట, ఉద్యోగ, భీష్మ ద్రోణ, కర్ణ పర్వాలు వెలువడ్డాయి. ఇప్పటి ఈ తొమ్మిదవ సంపుటి శల్య, సౌప్తిక, స్రీ పర్వాల 


సమష్టి సంపుటి. 


ఈ పర్వాల వ్యాఖ్యానంలో నలుగురు మహాపండితులు పాల్తాన్నారు. శల్యపర్వ ప్రథమాశ్వాసానికి డా॥ 
పి.వేంకటరాజుగారు, ద్వితీయాశ్వాసానికి శ్రీసింగరాజు సచ్చిదానందంగారు, సౌప్తికపర్వంలోని రెండాశ్వాసాలకూ విద్వన్మణులు 
డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు, స్రీపర్వం మొత్తానికీ సంగీత సాహిత్యకళావేత్తలు డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానందగారూ 
వ్యాఖ్యానం వ్రాశారు. శాస్త్ర మర్మజ్ఞాలైన వీరు సరళమైన రచన చేశారు. ఈ పర్వాలకు తగిన పీఠికను నేను సంతరించాను. 
ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మిత్రులు, విద్మన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
గారికీ, శ్రీ కె.సత్యరామ ప్రసాద్‌గారికీ, శ్రీ జి.రాధాకృష్ణగారికీ, శ్రీమతులు సుశీలా లక్ష్మీ విద్యానాథులకు, డాక్టర్‌ వి.యస్‌. 


ఆ 


లక్ష్మికీ నా కృతజ్ఞతలు. 

పరమ కల్యాణ భద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివారు వేదవేద్యులు, వేదాంత 
గమ్యులు, పరతత్త్వరూపులు అయినా భక్తసులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి 
ఈ పంచమవేదం అక్షరమైన తోమాలసేవ; వ్యాఖ్యానం సుగంధపరిమళ సేవ; విశేషాంశాలు ఉజ్వలాలంకార సేవ; పీర్రిక 
ఆ విరాణ్మూర్తికి మంగళనీరాజన సేవ. ఈ పర్వం స్వామివారికి సారస్వతమైన అక్షరార్చన! 


సత్యశివసుందర రూపవులైన స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాబ్మయారాధనలోని భాగంగా 
పుణ్యపూజకు సుమమంజరిగా సమర్ప్చించుకొంటున్నాను. విశ్వశ్రేయస్సును ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు జి.ని.సు బ్రహ్మణ్యం 
02-10-2004 (ప్రధాన సంపాదకుడు, 
కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు, 

తిరుమల తిరుపతి దేవస్థానం. 


శల్యపరః కథాసారం 


కర్ణుడు నేలగూలిన తరువాత దుర్యోధనుడు మిగిలిన కొద్దిపాటి సైన్యంతో స్కంధావారంలో ప్రవేశించి బంధుమిత్రులతో 
అనంతర కార్యక్రమాన్ని గురించి యోచించసాగాడు. అప్పుడు కృపాచార్యుడు ఇట్లా అన్నాడు. మీ వంటి రాజులు పూర్వం 
కూడా యుద్దాలు చేశారు. అది ఉత్తమ ధర్మం కూడా. దానివలన సుగతిని పొందారు. అయినా, నే నొక్కటి చెప్పుతాను 
వినుము. భీష్మద్రోణ కర్ణాది మహావీరులూ, రాజులూ, బంధుమిత్రులూ, బలగాలూ రణంలో చనిపోయారు. పదిహేడు 
రోజులు యుద్దం సాగింది. మనవైపు సైనికులు బాగా తగ్గిపోయారు. అర్జునాది వీరులు తలచుకొంటే ఈ సైన్య మొక 
లెక్కకాదు. నీ వలన యుద్దం కలిగింది. ప్రాణహాని జరిగింది. ఇకనైనా యుద్ధం మాని ముందుగా నిన్ను కాపాడుకొమ్ము 
ధర్మనందనుడిని చూచి సంధిచేసికొమ్ము. రాజ్యాన్ని ఇరువురూ పంచుకొని ధృతరాష్ట్రుడిని సేవిస్తూ సుఖంగా జీవించండి”- 
అని హితోపదేశం చేశాడు. అయినా, ఆయన మాటలు దుర్యోధనుడికి రుచించలేదు. పై పెచ్చు - 


తే. 'నేడు దుశ్శాసనుని జొమ్ము నెత్తు రనిల | సుతుడు మదుమున౦ ద్రావుట సూచి కొజింత 
ప్రతిన దీర్చు నతం డని భయము బొంది । పొందు. గోరిన నది యేల పొసంగు. జెపుమ!”(శల్య. 1.66) 


అని పలికి, యుద్దం చేయటమే ఉచిత మని పేర్కొని, గెలిస్తే విజయం, ఓడితే స్వర్గం స్వీకరిస్తానని సంధి 
ప్రతిపాదనను తిరస్కరించాడు. ఒకరి దయవలన కలిగే రాజ్యసుఖాలు తనకు వద్దని మరల యుద్దానికి సిద్దమయ్యాడు. 


1. శల్యసేనాపతిత్వం: 


ఆనాటి రాత్రి శిబిరంలో వసిస్తే పాండవులు దాడి చేస్తారే మోనన్న అనుమానంతో దుర్యోధనాదులందరూ కలిసి 
సరస్వతీ నదీతీరానికి పోయి కృతస్నానులై అక్కడి పలు కుటీరాలలో రాత్రి గడిపారు. మరునాడు ఉదయాన అశ్వత్తామ 
సలహామేరకు మద్రభూపతి అయిన శల్యుడిని సర్వ సైన్యాధ్యక్షుడిగా రారాజు అభిషేకించాడు. ఆ వార్త విన్న ధర్మరాజు 
శ్రీకృష్ణుడి ప్రబోధంతో ఉత్సహించి తన మేనమామ అయిన శల్యుడిని మరునాడు సంహరించాలని సంకల్పించి ఆ రాత్రి 
విశ్రమించాడు. 


మరునాడు ఉదయం శల్యుడు సర్వతోభద్రవ్యూహాన్ని పన్నాడు. దాని ముఖస్థానంలో అతడే నిలిచాడు. వలపట 
శక, యవన సమేతుడై కృపాచార్యుడూ, దాపట త్రిగర్త సమేతుడై కృతవర్మా వెనుక కాంభోజ సహాయుడై అశ్వత్థామా, 
నడుమ దుర్యోధనుడూ, అతడి ముందు గజసైన్యంతో శకునీ మోహరించారు. అంతకుముందే పాండవులు త్రిముఖవ్యూహం 
సిద్దంచేసికొన్నారు. ఆ మూడు ముఖాలలో వరుసగా ధృష్టద్యుమ్న, శిఖండి, సాత్యకులు నిలిచారు. ధర్మజుడికి రక్షగా 
భీమార్జునులు అగ్రభాగంలో మోహరించారు. కౌరవులు పాండవులతో తలపడేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ వారితో 
ఒక్కొక్కరుగా పోరాడరాదనీ, పలువురు కలిసి ఒక్కుమ్మడిగా యుద్ధం చేయాలనీ నిర్ణయించుకొన్నారు. 


పదునెనిమిదవ నాటి యుద్దం ప్రారంభమయింది. శల్య విజృంభణం కౌరవసేనలకు ఆశ్చర్యం కలిగించింది. 
అతడు పాండవులను జయించగలడనే పేరాస కలిగించింది. గురుభీష్మ కర్ణులు సాధించలేని కార్యాలను శల్యుడు 
సాధించగలడనే నమ్మకం కలిగింది. 'శల్యో జేష్యతి పాండవాన్‌ అనే నానుడి పుట్టింది. 


పాండవ పక్షంలో భీమార్జునుల విజృంభణం బలంగా సాగింది. పాండవులు తెగబడి పోరు సల్పారు. కౌరవవీరులు 
పంతంతో ఎదిరించారు. నకులుడు కర్ణపుత్రులైన చిత్రసేన, సత్యసేన, సుశర్మలను పరాక్రమాన్ని ప్రకటించి వధించాడు. 
భీమసేనుడు భీకర గదాయుద్ధంలో శల్యుడిని మూర్భపోయేటట్లు చేశాడు. కృపాచార్యుడు శల్యుడిని రథంమీద ఉంచుకొని 
దూరంగా తొలగిపోయాడు. కొంతసేపటికి శల్యుడు తేరుకొని ఎత్తిన గదాదండంతో తన రథాన్ని పిలిచాడు. చుట్టూ ఉన్న 
సైనికులు ఉప్పొంగి పోవగా దుర్యోధనుడి ముందున్న సైనికులను కలుపుకొని ముందుకు సాగగా, ధర్మరాజు ముందున్న 


శల్యపర్వ కథాసారం - 37 


రథికులు చేకితానుడిని ముందుంచుకొని భీముడిని దాటి దుర్యోధనుడిపై తలపడ్డారు. అతడి వజ్ర గదాఘాతానికి 
చేకితానుడు చనిపోయాడు. పాండవ సైన్యం మండిపడి కౌరవ సైన్యంమీద బాణవర్ణం కురిపించింది. శల్యుడు ధర్మరాజును, 
దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడినీ, మూడువేల రథికులతో కూడిన అశ్వత్తామ అర్జునుడిని డీకొన్నారు. పోరు ఘోరంగా 
సాగింది. 


2. శల్యవిజృంభణం: 


యుద్దంలో శల్యుడి ప్రయోగ ప్రతాపం ప్రశంసాపాత్రంగా సాగింది. అతడిపై ధర్మరాజు ముధ్గరాన్నీ, సాత్యకి 
తోమరాన్నీ, భీముడు భల్లాన్నీ, నకులుడు శక్తీన, సహదేవుడు గదనూ ప్రయోగించగా శల్యుడు బాణాలతో వాటిని వమ్ముచేసి 
ఆర్పాడు. సాత్యకి రోషంతో విజృంభించగా శల్యుడు అతడిని, పాండవులను మూర్భపొందించాడు. దానిని చూచి శల్యుడు 
పాండవులను ఆనాడు చంపుతాడని దుర్యోధనుడు భావించి సంతోషించాడు. 


అంతలో భీమ నకుల సహదేవులు కలిసి విజృంభించి శల్యుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు శల్యుడి చక్రరక్షకుడైన 
ద్యుమత్సేనుడి తల నరికాడు. శల్యుడు జూలు పీకిన సింహంవలె కోపించి భీమాదులను బాణాలతో నొప్పించి నెత్తురు 
పారేటట్లు చేశాడు. దానిని చూచి ధర్మరాజు ఖిన్నుడై తాను శల్యుడిని చంపగలనని శ్రీకృష్ణుడు తనతో అన్నమాటలను 
జ్ఞాపకం చేసికొన్నాడు. ధైర్యంతో సైన్యాన్ని శల్యుడిపై పురికొలిపాడు. శల్యుడు ధర్మరాజాదులను బాణాలతో కప్పి, వారిని 
చిమ్మచీకట్లలో ముంచాడు. దేవతలు అతడి ప్రతాపాన్ని ప్రశంసించారు. అర్జునుడు తనను చుట్టుముట్టిన సంశప్తకులను 
వికలాంగులుగా మార్చాడు. అశ్వత్థామ అర్జునుడిని వాడి బాణాలతో క్రూరంగా కొట్టాడు. అర్జునుడు అడవిని కాల్చే 
కార్చిచ్చువలె కౌరవ సైన్యాన్ని ధ్వంసంచేశాడు. అశ్వత్థామ సురథుడనే పాంచాల కుమారుడిని చంపి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. 
అప్పుడు దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడితో పోరి బాధింపబడ్డాడు. కృప కృతవర్మలు శిఖండి ప్రభృతులతో తలపడగా శల్యుడు 
ధర్మజ, భీమ, నకుల సహదేవ సాత్యకులతో పోరాడి వారిని నొప్పించాడు. పాండవులు తొలగిపోయారు. సాత్యకి శల్యుడిపై 
తిరగబడ్డాడు. శల్యుడు విజృంభించాడు. పాండవసేనలు శ్రీకృష్ణార్ణునులవైపు పరుగెత్తాయి. అర్జునుడు వారికి అండగా నిలిచి 
కృప కృతవర్మలను ఎదుర్కొన్నాడు. సహదేవుడు శకునిని, శిఖండి అశ్వత్థామను, భీముడు దుర్యోధనుడిని ఢీకొన్నారు. 
ధర్మరాజు నకులుడు వెంటరాగా శల్యుడిని ఎదిరించి నిలువరించాడు. 


3. శల్యసంహారం: 


మధ్యాహ్నమయింది. చండప్రచండుడై శల్యుడు పాండవ సైన్యాన్ని నురుమాడటం మొదలుపెట్టాడు. ఇరుపక్షాలవారూ 
అతడి పరాక్రమాన్ని ప్రశంసించారు. ధర్మరాజు క్రుద్దుడై శల్యుడిపై దాడికి పూనుకొన్నాడు. తన రథానికి కుడివైపున నకుల 
సాత్యకులూ, ఎడమవైపున సహదేవ ధృష్టద్యుమ్నులూ, ముందు భీముడూ, వెనుకవైపు అర్జునుడూ నడువగా, శల్యుడిని 
సంహరిస్తానని శపథం చేసి ముందుకు సాగాడు. ఇద్దరి నడువు ద్వంద్వయుద్దం ఘోరంగా జరిగింది. వారిరువురూ 
పెద్దపులులవలె విజృంభించారు. అంతలో భీముడు దుర్యోధనుడిపై తలపడి అతడిని మూర్భలో ముంచాడు. గుర్రాలు 
రారాజు రథాన్ని దూరంగా లాగికొని పోయాయి. అశ్వత్థామాదులు అర్జునుడిని లెక్కచేయకుండా ధర్మరాజుపై దాడిచేసి 
చుట్టుముట్టారు. వారిని బాధించి ధర్మజుడు శల్యుడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరినీ చూచి, సమబలానికి మెచ్చి ఎవరు 
విజయాన్ని సాధిస్తారో అని సైనికులు ఆసక్తిని ప్రకటించారు. ధర్మరాజు శల్యుడిపై మూడువందల బాణాలు గుప్పించాడు. 
గుర్రాలనూ, సారథినీ చంపి, చేయి కదపలేని విధంగా శల్యుడిని బాధించాడు. అశ్వత్థామ శల్యుడిని తన రథంమీద ఉంచి 
అపాయం నుండి తప్పించాడు. శల్యుడు తేరికొని మరొక రథంమీద ఎక్కి రణరంగంలో ప్రవేశించి తనను ముట్టడించిన 
పాండవవీరులను త్రోసికొనిపోయి ధర్మరాజుతో తలపడ్డాడు. వారిద్దరి నడుమ బాణయుద్దం బలంగా సాగింది. ఇద్దరికి వారి 
వారి వీరులు సాయంగా పోరాడారు. ధర్మరాజు తనలో ఇట్లా అనుకొన్నాడు: “నీవు శల్యుడిని గెలుపుము - అని దీవించి 
కృష్ణుడు నన్ను పంపాడు. అతడి మాటలు అబద్దాలౌతాయా? దైవ ఘటన తప్పించరానిది' - అని శ్రీకృష్ణుడిని స్మరించాడు. 
ఆతడి ఆశీస్సులు ఫలించేటట్టు ప్రార్థించాడు. శ్రీకృష్ణుడిని రుద్రరూపుడిగా సంభావించాడు. 


శల్యపర్వ కథాసారం - 38 


అంతలో భీముడు శల్యుడి విల్లును ఖండించాడు. గుర్రాలను చంపాడు. సూతుడి కంఠం నరికాడు. కవచాన్ని 
నేలపడగొట్టాడు. విరథుడు కవచహీనుడు అయిన శల్యుడు కోపించి కత్తీ డాలూ తీసికొని రథం దిగి యముడివలె 
విజృంభించాడు. భీముడు అతడి కత్తిని, డాలును ఖండించాడు. శల్యుడు ధర్మరాజుపై దాడిచేశాడు. “శ్రీకృష్ణుడు ఈ 
శల్యుడిని సంహరించటానికే నన్ను పంపించాడు. శల్యసంహారం నా వంతు” అని భావించి ధర్మరాజు భయంకరమైన శక్తిని 
సంధించి భగవానుడిని ప్రార్థించి, రౌద్రోద్రేకంతో త్రిపురాసుర సంహారం చేసే రుద్రుడివలె కోపించి ఆ మహాళక్తిని శల్యుడిపై 
ప్రయోగించాడు. అది శల్యుడి కవచంలో భేదించి దూరింది. రొమ్ము చీల్చి, వీపునుండి బయటకు వెలువడి భూమిలో 
ప్రవేశించింది. ఆ గాయంవలన ముక్కులనుండి, చెవులనుండి, కన్నులనుండి నెత్తురు కారుతూ శరీరాన్ని తడిపివేయగా 
శల్యుడు - ప్రియురాలి ఉరంమీద వాలే ప్రియుడివలె - నేలమీద చేతులు రెండూ చాచి బోరగిల పడి ప్రాణాలు వదిలాడు. 
ధర్మరాజు చేసిన ధర్మయుద్దంలో చనిపోయిన శల్యుడు శాస్త్రోక్తంగా వేల్చిన హవిస్సులు స్వీకరించి చల్లారిన హోమాగ్నివలె 
భాసించాడు. అన్నమరణానికి కోపించి శల్యుడి తమ్ముడు ధర్మరాజును ఎదిరించి అతడిచేతిలో మరణించాడు. శల్యసోదరుల 
మరణానికి పాండవసైన్యం పొంగిపోయింది. 


4. దుర్యోధన యుద్ధ నిర్వాహకం: 


కృతవర్మ కృపాచార్యుడు ధర్మరాజును ఎదుర్కొని వీగిపోయారు. దుర్యోధనుడు భద్రగజాన్ని ఎక్కి యుద్ధరంగంలో 
విజృంభించాడు. శల్యుడి చుట్టాలు ధర్మరాజును చుట్టుముట్టారు. పాండవులందరూ కలిసి వారిని వధించారు. అప్పుడు 
దుర్యోధనుడు ఖిన్నుడై శకునిని తగిన ఉపాయాన్ని చెప్పుమని కోరాడు. “రాజు పూనుకొని ముందుకు ధైర్యంగా సాగకపోతే, 
సైనికులు మెచ్చుకొంటారా?”- అని శకుని హితవు చెప్పాడు. ఆ మాట విని దుర్యోధనుడు సైన్యానికి ధైర్యం చెప్పుతూ 
రణాన్ని సాగించాడు. పాండవ విజృంభణం దుర్యోధనుడి సైన్యాన్ని కలవరపెట్టింది. నలుదిక్కులా పరుగెత్తేటట్లు చేసింది. 
సైనికులంతా ధర్మజ విజయం తథ్యమనీ, దుర్యోధనుడి మరణం తప్పదనీ భావించారు. పాండవపక్షంవారు “ఇంక 
ధర్మరాజు నాయకుడు” అని కీర్తించారు. 


దుర్యోధనుడు ఎనుగు దిగి, రథ మెక్కాడు. పారిపోతున్న బలాలకు ధైర్యం చెప్పి యుద్దానికి పురికొల్పాడు. 
“పాండవ సైన్యం పలచబడింది. కృష్ణార్ణునులు దాహంతో అలసిపోయారు. ఇప్పుడు మనం పరాక్రమాన్ని ప్రదర్శించి విజయం 
సాధిద్దాం) - అని చేయెత్తి పిలుపు నిచ్చాడు. సైనికులు ఉప్పొంగి దుర్యోధనుడి వెంటనడిచి భీముడిని చుట్టుముట్టారు. 
అతడు గదను చేపట్టి రథం దిగి 21వేల మంది వీరులను అడవిని నరికినట్లు మట్టుపెట్టాడు. రథాలనూ, అశ్వాలనూ 
అర్జునుడు ధ్వంసం చేశాడు. ధృష్టద్యుమ్న సాత్యకుల చేతిలో సాల్వుడు చనిపోయాడు. కృతవర్మ విరథు డయ్యాడు. 
కురుసైన్యం చెల్లాచెదరైపోయింది. దుర్యోధనుడు ఒంటరిగా పోరు సాగించాడు. తన కున్న లౌకిక దివ్యశక్తుల నన్నింటినీ 
కూడగట్టి పరాక్రమాన్ని ప్రదర్శించాడు. పాండవ వీరులపై బాణాలను గుప్పించాడు. శకుని మొదలైనవారు దుర్యోధనుడిని 
సమీపించి సహాయంచేశారు. శకునికీ ధర్మరాజుకూ ద్వంద్వయుద్ధం సాగింది. శకుని వుత్రుడైన ఉలూకికీ నకులుడికీ; 
సాత్యకికీ, కృతవర్మకూ; దుర్యోధనుడికీ ధృష్టద్యుమ్నుడికీ గొప్పయుద్దం జరిగింది. దుర్యోధనుడు ఉపపాండవులను కలత పెట్టాడు. 
పాండవులు విజృంభించి కౌరవసేనను తరుమగొట్టారు. దుర్యోధనుడు ఒంటరిపోరు సాగించాడు. ధర్మజుడు కృప, కృతవర్మలను 
విరథులను చేశాడు. దుర్యోధనుడు కోపించి ఏడువందలమంది రథికులను పురికొల్సి ధర్మరాజుపై దాడికి పంపాడు. శిఖండి 
ప్రముఖులతో కలిసి పాండవులు వారిని సంహరించారు. 


శకుని మాయోపాయం పన్ని పాండవ సైన్యాన్ని వెనుకనుండి అశ్వసేనతో దాడిచేశాడు. ధర్మరాజు అశ్వహృదయం 
తెలిసిన నకుల సహదేవులను అశ్వబలంతో శకునిపై పంపాడు. వారితో ఉపపాండవులను కూడా పంపాడు. వారు కౌరవ 
బలాలను పెంటకుప్పలుగా మార్చారు. శకుని యుద్ధరంగంనుండి తొలగిపోయాడు. యుద్ధం చేస్తున్న దుర్యోధనుడిని కలిసి 
పాండవ గజ సైన్యాన్ని చంపేయత్నం చేశాడు. వారి ప్రయత్నాన్ని చూచి అర్జునుడు దుర్యోధనుడివైపు రథాన్ని నడిపించుమని 
కృష్ణుడిని కోరాడు. 


శల్యపర్వ కథాసారం - 39 


“కృష్ణా! యుద్ధం ఆగకుండా పద్దెనిమిది రోజులు సాగింది. సముద్రంవలె ఉన్న కౌరవసైన్యం గోష్పాదముంత 
అయింది. కౌరవులే మూర్భులై ఈ యుద్దాన్ని ప్రారంభించారు. భీష్ముడు పడినప్పుడైనా వారు యుద్ధం మాని ఉండవలసింది. 
భీష్ముడు దుర్యోధనుడికి అనునయంగా చెప్పాడు కూడా. ద్రోణాచార్యుడూ, భగదత్తుడూ, సైంధవుడూ, దుళ్ళాసనుడూ, 
కర్ణుడూ, చివరకు శల్యుడూ చనిపోవటం చూచిన తరువాతైనా వారికి వివేకోదయం కాలేదు. ఇప్పటికైనా ధర్మరాజుకు 
రాజ్యభాగ మిచ్చి ప్రాణం రక్షించుకొనడు. దుర్యోధనుడు నిజంగా మూర్యుడివలె ఉన్నాడు” అని అర్జునుడు అన్నాడు. 
“కుత్సితుడైన దుర్యోధనుడు ముక్కున ఊపిరి ఉండగా రాజ్యభాగం ఇవ్వడు. అంతేకాక అతడు పుట్టినప్పుడు మునులు 
“ఈ పాపాత్ముడు నిఖిల క్షత్రియ క్షయ హేతువు” అని ఆదేశించారు కదా!' అని కృష్ణు డన్నాడు. “ఆ మునులు చెప్పినట్లుగానే 
జరిగింది. బ్రతికి ఉన్నవారిని చంపించి తాను చచ్చిగాని ధర్మరాజుకు రాజ్యం వదలడు. ఇది నిశ్చయం. దురహంకారి 
అయిన దుర్యోధనుడు తన నిస్సహాయతను గమనించి కూడా పంతం వదలటంలేదు. ఇతడిని ఇంక చంపి తీరుతాను” 
అని అర్జునుడు రథాన్ని ముందుకు సాగించాడు. 


5. ద్వైపాయన హ్రదంలో దాగిన దుర్యోధనుడు: 


అర్జునుడు సైన్యాన్ని నుగ్గుచేస్తూ పారిపోయేటట్లు చేశాడు. దుర్యోధనుడు వారిని ప్రోత్సహిస్తూ మరల యుద్ధం 
సాగించాడు. ధృష్టద్యుమ్నుడిని కలతపరచాడు. అతడు దుర్యోధనుడి రథాన్ని కూలగొట్టాడు. రారాజు రథాన్ని దిగి ఉత్తమాశ్వాన్ని 
అధిరోహించాడు. ఏనుగుల గుంపును అర్జునుడిమీదకు ఉసికొల్పాడు. అర్జునుడు బాణాలతో, భీముడు గదాదండంతో, 
ధృష్టద్యుమ్నాదులు బాహుబలాలతో కౌరవసేనను కూలగొట్టారు. ఒంటరిగా వ్యూహాన్ని ఆలోచిస్తున్న దుర్యోధనుడిని చంపండి- 
అని కృష్ణుడు అర్జునుడికి సూచించాడు. అంతలో శకునీ, సుశర్ముడూ అర్జునుడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడి తమ్ముడు 
సుదర్శనుడూ రణంలో చనిపోయాడు. ఉలూకుడిని సహదేవుడు చంపాడు. కొడుకు చావుకు కుమిలిపోయిన శకునిని 
వెంటాడి బల్లెంతో తల నరికి చంపాడు. కౌరవుల కుతంత్రాలకు మూలమైన శకుని మరణించటంవలన పాండవులందరూ 
సంతోషించారు. దుర్యోధనుడు తన చుట్టూ నిలిచి పోరాడేవారు లేక, ఎదుట పాండవులు హర్షోత్స్భాహాలతో ఉండటం 
సహించలేక యుద్ద్ధభూమినుండి తొలగిపోవటానికి నిశ్చయించుకొన్నాడు. గుర్రం దిగి, గద భుజంమీద ధరించి, 
ఏకాదశాక్షాహిణీపతి పరివార రహితుడై వెడలి, ద్వైపాయన ప్రదం చేరి, జలస్తంభన విద్యా ప్రభావంతో అందులో దాగుకొన్నాడు. 


యుద్ధంలో చావకుండా కృపాశ్వత్థామ కృతవర్మలు మిగిలారు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు సంజయుడిని 
పట్టుకొన్న సాత్యకిని చూచి వారించాడు. అయినా సాత్యకి సంజయుడిని తల నరుక పోగా వ్యాసమహర్షి ప్రత్యక్షమై 
సంజయుడి వధను వారించాడు. సంజయుడు దుర్యోధనుడిని దర్శించుకొన్నాడు. ప్రాణాలతో ఉన్నావారు ముగ్గురు 
రథికులే అన్న విషయాన్ని తెలియపరిచాడు. దుర్యోధనుడు నిట్టూర్చి తన తండ్రికి అతడి ద్వారా సందేశాన్ని పంపాడు. 
“ధృతరాష్ట్ర మహారాజా! నీ వైపువారంతా చనిపోయారు. పాండవులు, వారి ఆప్పులూ జీవించి ఉన్నారు. దెబ్బలు తిని నేను 
చావకుండా పాండవులబారి నుండి తప్పించుకొన్నాను. పాండవులు రాజ్యాన్ని తీసికొని నాకు కొంతభాగం ఇస్తామన్నా నాకు 
ఆ ఎంగిలి కూడు వద్దు. తమ్ములూ, కొడుకులూ, సేవకులూ అందరూ పోయిన తరువాత నేను సంతోషంతో ఉండగలనా? 
కాబట్టి ఈ మడుగులో కొంతకాలం దాగి, అనుకూల సమయంలో ఎక్కడికైనా పోయి, ఎదో విధంగా నా పగ తీర్చికొంటాను" 
అని సంజయుడి ద్వారా తన సందేశాన్ని పంపాడు. జలస్తంభన శక్తితో మడుగులోకి దూరి గుప్తంగా దాగి ఉన్నాడు. 


కృపాచార్యుడికీ, కృతవర్మకూ సంజయుడు కనపడి జరిగిన సంగతి అంతా తెలియచెప్పాడు. దుర్యోధనుడి 
దీనస్థితికి వారు చింతించారు. బంధువుల శవాలను చూచి దుఃఖించే స్త్రీల ఆర్తనాదాలు పెరిగాయి. యుయుత్సుడు 
ధర్మరాజు అనువుతితో వారినందరినీ హస్తినాపురానికి తీసికొనిపోయాడు. పాండవులు దుర్యోధనుడిని అన్వేషిస్తూ 
కొలనుప్రాంతానికి వచ్చి అక్కడ అతడు కనపడక పోవటంతో తిరిగివెళ్ళాడు. 


పాండవులు వెళ్ళగానే కృప కృతవర్మ అశ్వత్థామలు దుర్యోధనుడు దాగి ఉన్న కొలను సమీపించి అతడిని 
పిలిచారు. అతడు అలసి ఉండటంచేత మరునాడు కలుద్దామని చెప్పాడు. అశ్వత్థామ పౌరుషంతో “దాగటం పిరికివారి 
లక్షణం, దాడిచేయటం వీరలక్షణం. నా పగ తీరేటట్టు నేను పాండవులను చంపి నా తండ్రికి సంతోషం కలిగిస్తాను" అని 
రారాజుతో పలికాడు. 


శల్యపర్వ కథాసారం - 40 


పాండవ గూఢచారులలో ఒకడైన భీముడి బోయవాడు వారి సంభాషణలు విని భీముడికీ, ధర్మరాజుకూ దుర్యోధనుడు 
దాగి ఉన్న ద్వైపాయన హ్రదం గురించి చెప్పాడు. వా రాసంగతి శ్రీకృష్ణుడికి తెలిపారు. అందరూ కలిసి ప్రదం వద్దకు 
చేరారు. వారి కోలాహలం విని దుర్యోధనుడి అనుమతితో రథికత్రయం అప్పటికి పోరుమాని రహస్యస్థలంలో ఉండటానికి 
వెళ్ళారు. సంజయుడు ప్రక్కనున్న పొదలలో దాగి ఉన్నాడు. పాండవులు హర్తోత్సాహాలతో ఆ కొలని వద్దకు వచ్చారు. 
దుర్యోధనుడి మాయాశక్తిని గుర్తించారు. 


6. ధర్మజ దుర్యోధన సంవాదం : 


ధర్మ : కృష్ణా! దుర్యోధనుడు మాయావిద్యా శక్తిచేత నీటిలో నిశ్చింతగా దాగి ఉన్నా, దేవేంద్రుడే వచ్చి ఇతడికి 
సహాయపడినా, నా చేతిలో వీడికి చావు తప్పదు. 


శ్రీకృష్ణ : (సన్నని స్వరంతో) మాయావులను మోసంతోనే చంపాలి, రాక్షసులను విష్ణువు, ఇంద్రుడూ తగిన మాయోపాయాలతో 
చంపలేదా? కాబట్టి దుర్యోధనుడు నీటినుండి బయటకు వచ్చే ఉపాయం ఆలోచించుము. 


ధర్మ : (దుర్యోధనుడిని ఉద్దేశించి) సుయోధనా! ఇది నీకు తగిన పనేనా? భూమండలంలో ఇంతటి దురవస్థ ఎక్కడా 
చూడలేదు. నీ కొరకు లెక్కలేనంత మంది రాజులు, బంధువులు, మిత్రులు, సేనలు నేల కొరిగారు. వారందరి 
త్యాగాలూ చావులూ వృథా అయ్యేటట్టు నీవు మాత్రం క్షేమంగా ఉందామని నీటిలో దాగావా? ఒకవేళ ఇట్లా 
దాగుకొన్నా చావు తప్పుతుందా? నీవు మహారాజువు కదా! ఇది వీర ధర్మమా? గొప్పదైన కౌరవశంశంలో పుట్టి 
ఇటువంటి దైన్యానికి పాలుపడటం వంశగౌరవమా? నిన్ను చూచి శత్రువులు నవ్వరా? రాజధర్మం వదలితే నీకు 
ఇహపరాలు ఉండవు. ఆనాడు నిండు సభలో నీవు పలికిన మాటలు నీ ప్రాణాలను తప్పక బలిగొంటాయి. 
ప్రాణం కంటె మానం గొప్పది కదా! నీ తీరు అభిమానానికి అవమానం కలిగిస్తున్నది. నీవు నమ్ముకొన్న కర్ణశకుని 
దుశ్శాసనుల వలననే నీ కీ అవమానం కలిగింది. ఇంక ఎక్కడికి తప్పించుకొని పోగలవు? మగతనంతో 
యుద్దానికి సిద్ధం కమ్ము. యశస్సో, మృత్యువో తేల్చుకొమ్ము యుద్ధంలో నీవు మమ్మల్ని జయిస్తే భూవలయాన్ని 
పాలించుము. చనిపోతే స్వర్గసుఖాలు అనుభవిస్తావు. 


దుర్యో : ధర్మరాజా! మానవుడు ప్రాణభయం పొందటంలో ఆశ్చర్యం లేదు. నాకు ఇప్పుడు పరివారం లేదు. ఆప్తులూ, 
స్నేహితులూ లేరు. అస్త్రశస్త్రాలు లేవు. వాహనాదులు లేవు. సాయుధ బలాలూ లేవు. యుద్ధంలో తగిలిన 
దెబ్బలవలన నేను అలసి ఉన్నాను. అలసట తీరిన తరువాత యుద్దం చేస్తాను. మీరూ కొంత విశ్రాంతి తీసికొని 
రండి. 


ధర్మ : మేము ఇంతదాకా విశ్రాంతి తీసుకొన్నాము. అలసట తీరింది. నిన్ను వెదకి కనుగొన్నాము. నీకూ దాహం తీరింది. 
ఇక యుద్దానికి సిద్ధం కమ్ము 


దుర్యో : ఎవరికొరకు రాజ్యాలనూ భోగాలనూ కోరుకొంటామో ఆ కుమారులూ, తమ్ములూ, బంధువులూ అందరూ 
పోయారు. ఇక యుద్ద మెందుకు? ఒకవేళ మీ వారిని చంపి విజయం సాధించినా కర్ణభీష్మద్రోణులు లేని 
రాజ్యం నాకు సంతోషాన్ని కలిగిస్తుందా? తనవారితో కలిసి భోగించలేని సంపద తనివి తీర్చదు. నీ వారు బ్రతికి 
ఉన్నారు కాబట్టి నీవే రాజ్యభోగాన్ని అనుభవించుము. గుర్రాలూ, ఏనుగులూ లేని ఈ బీడువంటి రాజ్యాన్ని 
నీ తలకు చుట్టుకొనుము. 


ధర్మ 3 (నవ్వుతూ) ఎందుకు ఈ ప్రేలాపనలు? నీవారంతా పోయిన తరువాత కూడా శల్యుడిని సేనాపతి చేసికొని 
మమ్మల్ని గెలిచి రాజ్యాన్ని పాలించాలని ఆశపడలేదా? అయినా, నాకు రాజ్యదానం చేస్తానన్నావు. నీవు ఎవడవు 
ఇవ్వటానికి? నీ కేమి అధికారం ఉన్నది ఇప్పుడు? శ్రీకృష్ణుడు సంధిచేసికొని భాగమిమ్ము అన్నప్పుడు నీవు ఇవ్వక 
ఈ దీనస్థితికి వచ్చావు. శత్రువులకు రాజ్యదానం చేసే వెర్రివాడు లోకంలో ఉండడు. కాబట్టి యుద్దమే నీ 


దుర్యో 


ధర్మ 


దుర్యో 


ధర్మ 


శల్యపర్వ కథాసారం - 41 


ధర్మం. ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతులలో ఉన్నాయి. నా జీవితం నీ చేతిలో ఉన్నది. నీవు లక్కయిల్లు 
కాల్బావు, పాములతో కరిపించావు. నీళ్ళలో త్రోయించావు. విషం కలిపిన అన్నం పెట్టించావు. ఇట్లా ఎన్ని 
కపటోపాయాలు చేసినా మేము నశించలేదు. అందువలన ఇక మాయోపాయాలవలన ప్రయోజనం లేదు. 
ఇంకా దాగి ఉండటం ఎందుకు? బయటపడి యుద్దం చేయుము. 


: (చీకాకుపడి) మీరందరు బంధుమిత్రులతో కూడి ఉన్నారు. నేను ఒంటరివాడిని, నాకు సేనలు లేవు. ఎట్టా 
యుద్దం చేయగలను? అంతేకాక దెబ్బలతో అలసి ఉన్నాను. అయినా మీలో ఒక్కొక్కరు వచ్చి పోరాడండి. 
నేను ప్రదం వెలువడి వచ్చి మిమ్ములను వరుసగా చంపుతాను. అనేకులు ఒక్కుమ్మడిగా దాడిచేసి ఒక్కడితో 
యుద్ధం చేయటం న్యాయమా? మీరు ఈ కట్టడికి సమర్ధులు కాకపోతే - నేనే మీ అందరినీ మట్టు 
పెట్టుతాను. భీష్మద్రోణాదుల బుణం తీర్చుకొంటాను. ఇట్లా అనటం శ్రీకృష్ణుడినీ మిమ్ములనూ చూచి 
భయపడి కాదు. యుద్ధనితిని అందరికీ తెలియచెప్పటానికి. 


* సుయోధనా! నీ యుద్దనీతి హర్షించతగిందే. నీ వొక్కడివే మా అందరిని భుజబలంతో చంపుతా నంటున్నావు. 
అయినా, నేను యుద్ద ధర్మాన్ని ఎందుకు విడుస్తాను? నీకు కావలసిన అస్త్రశస్తాల నిస్తాను. మాలో ఒక్కడే 
నీతో యుద్ధంచేసి జయిస్తాడు. అతడిని నీవు ఓడించగలిగితే రాజ్యమంతా నీవే తీసికొని పరిపాలించుము. 


: నేను గదాయుద్దం చేస్తాను. నిన్నూ నీ సోదరులను, వీరులను నా గదతోనే మట్టుపెట్టుతాను. 
: సరే! రమ్ము నేను ఒక్కడనే గదతో అకుంఠిత బలాన్ని ప్రదర్శించి నీ ప్రాణాలు తీస్తాను. 


ధర్మరాజు మాటలు విని దుర్యోధనుడు మనసు కలతపడగా పుట్టలోనుండి వెలువడ్డ మహాసర్పంవలె మహాపారుషంతో 


కొలనునుండి బయటకు వెలువడ్డాడు. చూచేవారికి కాలదండం చేతపట్టిన యముడివలె భయం కలిగించాడు. పాండవులందరు 
కలిసి అతడిని చూచి నవ్వారు. అతడు మండిపడి వారిని యుద్ధంలో చంపుతానని హుంకరించాడు. అయినా, పాండవులందరూ 
కలిసి తనపై దాడిచేసి చంపుతారేమో అని భయపడి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


దుర్యో 


ధర్మ 


: ఒక్కరొక్కరే పోరుకు రండి. మీరు చాలమంది ఉన్నారు. నేను ఒక్కడనే కత్తివేటులతో డస్సి ఉన్నాను. 


; ఆనాడు యుద్ధంలో అభిమన్యుడు బాలుడై ఉన్నా, ఒంటరిగా పోరుతున్నా ప్రాఢవీరులైన అనేకులు ఒక్కుమ్మడిగా 
దాడిచేసి ఏ న్యాయంతో చంపారో - ఇప్పుడు కూడా అదే న్యాయం చెల్లుతుందని గ్రహించుము. (ఆ మాట 
విని నిరుత్తరు డయ్యాడు దుర్యోధనుడు). అది నీకు న్యాయం కావచ్చునేమో కాని నాకు కాదు. నీకు తగిన 
శిరస్తాణాన్నీ, కవచాన్నీ ఇస్తాను. మా అయిదుగురిలో ఒకరిని ఎన్నుకొమ్ము. అతడు నీతో యుద్ధం చేస్తాడు. 
వాడిని చంపి అఖండరాజ్యాన్నీ ఏలుకొమ్ము లేదా వాడిచేతిలో చచ్చి వీరస్వర్గం పొందుము. నే నీ కట్టడి 
చేస్తున్నాను. ఒక్కటి వినుము. నిన్ను ప్రాణాలతో పోనివ్వను. యుద్దానికి కావలసిన సౌకర్యాలన్నీ కలిగిస్తాను. 
అన్నదమ్ముల కుండే బంధుత్వానికి దీనివలన ఇబ్బంది ఉండదు. 


దుర్యోధనుడు తనకు దగిన సువర్ణ శిర స్రాణాన్నీ, కవచాన్నీ ఎన్నుకొన్నాడు. వాటిని ధరించి మేరుపర్వతంవలె 


మెరసిపోయాడు. పాండవులలో ఎవరైనా గదతో యుద్ధంచేయండి అని ఎలుగిత్తి పిలిచాడు. 


శ్రీకృ 


ల్‌ 


భీముడు : 


: ధర్మరాజా! దుర్యోధనుడు గదాయుద్దానికి పిలిస్తే పాండవులు వివేకం కోల్పోయి ఒప్పుకొన్నారని లోకం 
అనుకొంటుంది. శత్రువులపట్ల అతిదయ పనికిరాదు. ఒకడిని చంపితే భూమినంతా తీసికొను మని అనటం 
నీవు శకుని జూదంలో రాజ్యాన్నంతా ఒక్కసారి పందెం కాచి ఓడినట్లే ఉన్నది. యుద్ధం జూదం కాదు. 


శ్రీకృష్ణా! గద నా చేతిలో ఉంటే పదునాల్గు లోకాలను మట్టుపెట్టగలను. దుర్యోధనుడి బడాయిమాటల కేమి? 
అతడు నాకంట పడి ప్రాణాలతో పోగలడా? 


శల్యపర్వ కథాసారం - 42 


(Cz 
ఆ 
ల్‌ 


: భీమా! బకుడిని, హిడింబుడిని, జరాసంధుడిని - ఇట్లా బలగర్వితులను ఎందరినో చంపావు. ఇత డొక లెక్కా? 
(దుర్యోధనుడివైవు క్రీగంటి చూపు ప్రసరిస్తూ) నీవు విజృంభించి దుశ్శాసనుడి రొమ్మును చీల్చి నెత్తురు 
త్రాగినప్పుడు కళ్ళు ఒప్పగించి చూస్తూ భయంతో ఈ దుర్యోధనుడు నోరు నొక్కుకొన్నాడు. అలనాడు నిండుసభలో 
ద్రౌపదిని అవమానించినప్పుడు నీవు చేసిన ప్రతిజ్ఞలలో ఒకటి తీర్చుకొన్నావు. ఈ రెండవ ప్రతిజ్ఞను కూడా 
పౌరుషంతో తీర్చికొమ్ము, ధర్మరాజుకు పట్టం కట్టుము. నీవు గదతో విజృంభించుము. దుర్యోధనుడు హతుడౌతాడు. 
దానికి నేను బాధ్యుడను. భీమా! మరొక మాట. దుర్యోధనుడు మహాబలవంతుడు బాగా వ్యాయామం చేశాడు. 
నీవు ప్రయత్న పూర్వకంగా యుద్ధం చేయాలి సుమా! ఇది నా హెచ్చరిక! 


భీముడు : (ఉత్సాహంతో ధర్మరాజును ఉద్దేశించి) అగ్రజా! వినుము. అర్జునుడు ఖాండవాన్ని దహించినట్లుగా నేనీ 
వంశనాశకుడిని చుట్టుముట్టి చంపుతాను. రాజ్యాధికారాన్ని నీకు కట్టపెట్టుతాను. శకుని మాయోపాయం తనకే 
బెడిసికొట్టిందని కొడుకు మరణవార్త విని ఆ గ్రుడ్డిరాజు దుఃఖిస్తాడు. (అని దుర్యోధనుడికి ఎదురుగా నిలబడి) 
నీవు చేసేవి క్రూర కర్మలని తలంచకుండా లక్కయింటికి నిప్పుపెట్టించావు. మాయాజూదంలో ధర్మరాజును 
ఓడించావు. నిండుసభలో ద్రౌపదిని అవమానించావు. వాటన్నిటి ఫలాన్నీ ఇప్పుడు అనుభవిస్తావు. పెక్కుమాట 
లెందుకు? యుద్దానికి రమ్ము 


దుర్యో : భీమా! గదాయుద్ధంలో ఇంద్రుడు కూడా నన్ను ఎదుర్కొనలేడు. నీవు ఒక లెక్కా? అయితే నీవు ధర్మం 
తప్పకుండా యుద్ధం చేసి, ప్రాణాలతో తప్పుకొనుము. చూద్దాం. 


భీమ దుర్యోధనుల విజృంభణ చూచి అక్కడ కూడి ఉన్న రాజకుమారులందరూ హర్షించారు. అంతలో బలరాముడు 
తన శిష్యులైన భీమ దుర్యోధనుల గదాయుద్దాన్ని చూడాలని తీర్ణయాత్రలను ముగించుకొని అక్కడికి వచ్చి సత్కారాలను 
పొంది ఆసక్తితో యుద్ద దర్శనోత్సాహాన్ని ప్రకటించాడు. 


7. భీమదుర్యోధనుల గదాయుద్ధం: 


దుర్యోధనుడి కోరిక ప్రకారం గదాయుద్ధం శమంత పంచక సమీపంలోని కురుక్షేత్ర యుద్ధభూమిలో ప్రవర్తిల్లటానికి 
నిశ్చయించారు. ధర్మరాజు చూడవచ్చిన రాజులందరినీ క్రమశిక్షణతో వ్యవహరించేటట్లు నిర్దేశించి కూర్చుండబెట్టాడు. భీమ 
దుర్యోధనులు బలరాముడి ఆశీస్సులను పొంది రంగభూమిలో నిలిచారు. పరస్పరం కొరకొర చూచుకొంటూ యుద్దొత్సాహాన్ని 
ప్రకటించారు. మొదట దుర్యోధనుడే భీముడిని యుద్దానికి పిలిచాడు. అప్పుడు ఎన్నో అపశకునాలు కనపడ్డాయి. భీమ 
దుర్యోధనులు పరస్పర వీర పరుషవాక్యాలు మాటాడుకొన్నారు. తమ గొప్పలు తాము చెప్పుకొన్నారు. భీముడు ఎత్తినగదతో 
దుర్యోధనుడిపై దూకాడు. దుర్యోధనుడు ఉత్సాహంతో ఎదుర్కొన్నాడు. గదాయుద్ధం మహా భయంకరంగా సాగింది. అనేక 
విధాల వ్యూహాలతో పెనగటం సాగించారు. ఒకరివేటులను మరొకరు నేర్పుతో తప్పించుకొన్నారు. రౌద్రోల్లాసంతో కొట్టిన 
గదల దెబ్బలవలన నెత్తురులు కారగా సంధ్యామేఘాలవలె వారిరువురూ రాణించారు. దేవతలు వారి యుద్దానికి 
ఆశ్చర్యపోయారు. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని సందిగ్భావస్థలో పడ్డారు. దుర్యోధనుడి దెబ్బలకు భీముడు 
మూర్చపోయాడు. అతడు చనిపోయాడని భ్రమించి దుర్యోధనుడు సింహనాదం చేశాడు. దేవతలు పూలవాన కురిపించారు. 
భీముడు తేరుకొని అతడిని నేలపై పడవేశాడు. 


అప్పుడు అర్జునుడు భీమదుర్యోధనుల బలతారతమ్యాన్ని గురించి శ్రీకృష్ణుడి నడిగాడు. “గురూపదేశం ఇరువురికీ 
సమానమే అయినా, భీముడికి శరీరబలం ఎక్కువ. దుర్యోధనుడికి నేర్పరితనం ఎక్కువ. అందువలన నేర్చరి అయిన 
దుర్యోధనుడి వలన భీముడు దెబ్బలు తినవలసి వచ్చింది. మాయదారిని మాయోపాయంతో మట్టుపెట్టటమే న్యాయి మని 
నిర్ణయించి దుర్యోధనుడి తొడలు విరుగగొట్టుతానని భీముడు చేసిన శపథాన్ని అర్జునుడి సైగలతో అతడికి సూచింపచేశాడు 
కృష్ణుడు. భీముడు దానిని గ్రహించి, ఆ పనిని ప్రాణంమీదకు వచ్చినప్పుడు చేయ నిశ్చయించాడు. భీముడి గదాఘాతాన్ని 
నేర్చుగా దుర్యోధనుడు తప్పించుకొన్నాడు. అతడు తిరిగి భీమసేనుడిని కొట్టాడు. అతడు సొమ్మసిల్లాడు. దానిని గుర్తించక 


శల్యపర్వ కథాసారం - 43 


దుర్యోధనుడు భీముడిపైకి తిరిగి దూకాడు. భీముడు స్వీయరక్షణార్థం దుర్యోధనుడి తొడలపై గదతో మోదాడు. వజ్రపాతంతో 
కొండచరియ విరిగి పడినట్లుగా దుర్యోధనుడు తొడలు విరిగి నేలమీద కూలాడు. భీముడు కోపంతో అతడిని చూచి 
“ఏకవస్త్ర అయి ఉన్న ద్రౌపదిని ఆ విధంగా నిండు సభకు లాగి అవమానించిన పాపానికి ఫలం అనుభవించు” మని 
ఎడమకాలితో అతడి తలను గట్టిగా తన్నాడు. అంతటితో అతడికి కసి తీరక మరల అతడి ముఖం చూచి “బంధుద్రోహీ! 
ఆనాడు మమ్ములను పశువులని అవహేళన చేస్తూ అరిచావు. ఇప్పుడు మేము క్షత్రధర్మం ప్రకాశించగా మిమ్మల్ని పశువులని 
పిలుస్తున్నాను. ఇది మాయాద్యూతం కాదు. భుజబలంతో శత్రువుల గర్వాన్ని అణచటం. (అని పలికి ధర్మజ శ్రీకృష్ణాదులవైపు 
తిరిగి) మమ్ములను గొడ్డువోయిన వారని పరుషంగా నిందించిన కౌరవులను బంధుమిత్ర పరివార సమేతంగా యుద్ధంలో 
చంపాము. దీనివలన మాకు స్వర్గమైనా, నరకమైనా సమానమే." 


అంటూ భీముడు గదను తీసికొని దుర్యోధనుడి మెడను అదిమిపట్టి అతడి తలను మరల తన్నాడు. ధర్మరాజు 
వారించి అతడి పొగరుబోతుతనాన్ని అధిక్షేపించాడు. అతడి పనిని లోకం మెచ్చదని గర్భించాడు. ధర్మనీతి వర్తనులైన 
పాండవులు చేయదగని అనుచిత కార్యమని మందలించాడు. కన్నీరు నిండగా దుర్యోధనుడిని సమీపించి అతడి అధర్మత్వం, 
అత్యాశ, అవివేకం, గర్వం కారణంగా బంధునాశనం జరిగిందనీ, కౌరవుల భార్యలకు వైధవ్యం ఎర్పడిందనీ దుఃఖించాడు. 


గదాయుద్ధంలో బొడ్డుక్రింది భాగంలో మోదకూడదన్న న్యాయాన్ని పాటించనందుకు కోపగించి బలరాముడు 
భీముడి చర్యను నిందించి దండించబోయాడు. శ్రీకృష్ణుడు అతడిని వారించి రాజులకు ప్రతిజ్ఞ నెరవేర్చటం ఉత్తమ 
ధర్మమనీ, మైత్రేయ ముని శాపంవలన దుర్యోధనుడి తొడలు విరుగలసి ఉన్నదనీ తెలిపాడు. బలరాముడు దానిని పూర్తిగా 
అంగీకరించకపోయినా, ధర్మం తప్పకుండ యుద్ధం చేసిన దుర్యోధనుడికి ఉత్తమ లోకాలు కలుగుతాయనీ, భీముడికి కీర్తి 
కలుగుతుందనీ పలికి వెంటనే రథమెక్కి వెళ్ళిపోయాడు. భీముడు ధర్మరాజును నిస్సంశయంగా రాజ్యభారం వహించుమని 
కోరాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడి దివ్య సంకల్పాన్సీ, భీముడి బల ప్రదర్శననూ కీర్తించాడు. భీమ పరాక్రమాన్ని వీరులందరు 
ప్రశంసించారు. 


8. శ్రీకృష్ణ దుర్యోధనుల సంవాదం: 


దుర్యోధనుడి తొడలు విరుగగొట్టటం ధర్మమా అధర్మమా అనే మీమాంసలో చిక్కుకొన్న రాజులనందరినీ ఉద్దేశించి 
శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. - “భీముడు అధర్మ యుద్ధం చేశా డనవద్దు. పతివ్రత అయిన స్త్రీని కనికరం లేకుండా అంతగా 
అవమానం చేసినా సహించి ధర్మరాజు తన తండ్రిపాలు తనకు ఇమ్మని అడిగాడు. దుర్యోధనుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించలేదు. 
అందువలన సుయోధనుడు మోసగాడు. అతడికి ఆ చావు తగిందే. విదురాదు లెందరో హితవు చెప్పారు. వినలేదు. భీముడి 
ప్రతినకు లోనైతే అది అధర్మ మౌతుందా? కూకటివేళ్ళతో కూలిన చెట్టువలె భూమిమీద పడి ఉన్న ఈ పాపాత్ముడి 
విషయంలో ధర్మాధర్మచింత లెందుకు? మీరందరూ రథా లెక్కి బయలుదేరండి” అన్నాడు. 


దుర్యో : కంసదాసుడి కొడుకా! కృష్ణా! నీ దురాచారాలు గుర్తించకొనకుండా దయా దాక్షిణ్యాలు మాని మాట్లాడుతున్నావు. 
నీవు చెప్పగా అర్జునుడు చేసిన సైగను అందుకొని గదాయుద్ధ ధర్మాన్ని తప్పి భీముడు కొట్టాడు. న్యాయ 
యుద్దంలో అయితే మిమ్ములనందరిని మట్టి కరిపించేవాడిని. శిఖండిని ముందుపెట్టుకొని అర్జునుడు భీష్ముడిని 
కూలదోశాడు. ద్రోణుడి వధకొరకు ధర్మరాజు అబద్ధమాడాడు. రథచక్రం భూమిలో కూరుకొనగా కర్ణుడిని పారుడు 
చంపాడు. వీటికి కారణం నీవే. భూరిశ్రవుడినీ, సైంధవుడినీ అర్జునుడిపాలబడేటట్టు చేసింది నీవే. నన్నూ, 
భీష్ముడినీ, ద్రోణుడినీ, కర్గుడినీ, భూరిశ్రవస్సెంధవులనూ న్యాయం తప్పని యుద్ధంలో మీరు ఓడించగలరా? 
మాయదారి కృష్ణుడవు నీవు. 


కృష్ణుడు : నీవు భీముడిని బాల్యంలో పాములచేత కరపించావు; అన్నంలో విషంపెట్టావు, నీట ముంచావు, చాలాసార్లు 
చంపయత్నించావు, పాండవులు నిద్రించే లక్క ఇల్లు తగులబెట్టావు, మాయాద్యూతంలో ధర్మరాజు సంపదలను 
హరించావు, ద్రౌపదిని నిండు సభలో అవమానించావు, నీ దుర్ణయాలకు అప్పుడే నిన్ను చంపి ఉండవలసింది. 


శల్యపర్వ కథాసారం - 44 


ధర్మరాజు ఆ కష్టాలన్నీ సహించి నా చేత సంధియత్నం చేయించాడు. నీవు ఆ యత్నాలను వమ్ము చేశావు. 
నీ లోభగుణం చేతనే భీష్మద్రోణాదులకు ప్రాణహాని కలిగింది. శిఖండి ధృష్టద్యుమ్నులు కారణజన్ములు. 
వారివలన భీష్మద్రోణులు పడిపోయారు. యుద్ధంలో అనేకులతో పోరి అలసి ఉన్న సాత్యకిని చంపబోయిన 
భూరిశ్రవుడిని చంపటం అన్యాయమా? అనేక ప్రాఢవీరులు కలిసి అభిమన్యుడిని చంపటం న్యాయమా? 
చెల్లెలైన ద్రౌపదిని చెరపట్టదలచిన సైంధవుడిని చంపటం అధర్మమా? చంపకుండ అర్జునుడు అగ్నిలో 
ప్రవేశించటం న్యాయమా? ఘోషయాత్రలో నిన్ను గంధర్వులచెర నుండి తప్పించాడు అర్జునుడు. ఉత్తర 
గోగ్రహణంలో నిన్ను చంపక వదలిపెట్టాడు. కర్ణుడికి బ్రాహ్మణ శాపం వలన కలిగిన ముప్పునకు అర్జునుడు 
బాధ్యుడా? శల్యుడిని ధర్మరాజు అధర్మంగా చంపాడనలేదు నీవు. పాండవులు ధర్మవర్తనులు. నీవు 
పుట్టినప్పటినుండి ధర్మాన్ని గొడ్డలితో నరుకుతున్నావు. భీముడు నిన్నుగూర్చి చేసిన ప్రతిజ్ఞ నీకు తెలియదా? 
తొడలు గదతో మోదుతా నన్నాడు కాని పిడికిలితో పొడుస్తా నన్నాడా? నీవు తగిన జాగ్రత్త వహించవద్దా? వట్టి 
ప్రగల్భా లెందుకు? మాట్లాడకుము. 


దుర్యో : వేదాలన్నీ చదివాను, యజ్ఞాలు చేశాను, సంపదలు గడించి రాజులు కొలువగా సంతోషించాను. దుర్మదాంధులైన 
శత్రువులను మర్దించాను. చివరకు మిత్రులతో బంధువులతో కలిసి స్వర్గానికి వెళ్ళుతున్నాను. ఇది ఒప్పదా? 
నీ దృష్టిలో నే నెటువంటి వాడనైనా నా కేమి? మీరంతా పశ్చాత్తాపంతో పరితపిస్తూనే ఉంటారు గాక! 


దేవతలు దుర్యోధనుడి మీద పూలవాన కురిపించారు. దేవదుందుభులు మోగాయి. దిక్కులన్నీ సుగంధయుతమైన 
గాలితో నిండిపోయాయి. భీష్మద్రోణ కర్ణ దుర్యోధనాదులను చంపిన తీరు ధర్మం కాదేమోనని పాండవులు సిగ్గువడి 
బిక్కమొగాలు పెట్టారు. శ్రీకృష్ణుడు వారికి ధైర్యం చెప్పి, భీష్మాదుల బల విశేషాలనూ, దైవ నిర్ణయాలనూ తెలియచెప్పి, 
దేవతలు రాక్షసులను గెలిచే తీరువంటిదని పేర్కొని, సంతోష సమయంలో దుఃఖించవద్దన్నాడు. పాండవుల మనసులు 
కుదుటపడ్డాయి. పాండవులూ కృష్ణుడూ తమ తమ శంఖాల నూదారు. ధృష్టద్యుమ్నాదులు శిబిరాలకు వెళ్ళి ఆ రాత్రి 
విశ్రమించారు. మరునాడు హస్తినాపురానికి వెళ్ళాలని సంకల్పించి ధర్మజుడి అనుమతి తీసికొన్నారు. ధర్మరాజాదులు కౌరవ 
శిబిరానికి వెళ్ళారు. 


కృష్ణార్ణునుల రథం అక్కడికి చేరింది. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆయుధాలు ప్రక్కనబెట్టి అతడిని ముందుగా రథం 
దిగుమన్నాడు. ఆపైన ఆయన దిగుతానన్నాడు. గాండీవాన్నీ, తూణీరాల జంటనూ తీసికొని అర్జునుడు రథం దిగాడు. 
శ్రీకృష్ణుడు పగ్గాలు ముడిచి రథం దిగాడు. ధ్వజంమీద భూతగణం తొలగిపోయింది. తేరు మండిపోయింది. అర్జునుడు 
ఆశ్చర్యపడి కృష్ణుడిని దానికి కారణమడిగాడు. “భీష్మద్రోణకర్ణాదులు ప్రయోగించిన బాణాల అగ్నులచేత రథం ఇదివరకే 
చుట్టబడింది. యుద్ధం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దానిని కాలనిచ్చాను' అని గోవిందుడు చెప్పాడు. ధర్మజుడు కోరిన 
మేరకు పాండవులను రక్షించానని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. దివ్యాస్తాగ్నులనుండి వారిని రక్షించి అనుగ్రహించినందుకు 
ధర్మరాజు గోవిందుడికి కృతజ్ఞతలు తెలిపాడు. కృష్ణు డేవైపు ఉంటే ఆ వైపు విజయం తథ్యమని వ్యాసుడి వాక్యాన్ని 
యుధిష్టిరుడు స్మరించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రతాపాన్ని ప్రశంసించాడు. పాడుపడిన కౌరవశిబిరంలో ఉండటం 
శ్రేయస్కరం కాదని రత్నరాశులను గ్రహించి శ్రీకృష్ణుడి వెంట ఓఘవతీ తీర్థం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. 


9. శ్రీకృష్ణుడు గాంధారీ ధృతరాష్టులను ఓదార్చటం: 


ఆ రాత్రి ధర్మరాజు శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి వెళ్ళిరమ్మని ప్రార్థించాడు. భీముడు దుర్యోధనుడిని యుద్ధంలో 
అధర్మంగా చంపాడని తెలిసి గాంధారి కోపించి పాండవులను శపిస్తుందేమో అన్న భయం కలిగి, ఆమెను శాంతింపజేయగల 


శల్యపర్వ కథాసారం - 45 


మహితాత్ముడు శ్రీకృష్ణుడని భావించి ధర్మజుడు అతడిని పంపాడు. పంపింది ధృతరాష్ట్రుడి వద్దకైనా ప్రయోజనం గాంధారి 
కోపోపశమనమే. 


శ్రీకృష్ణుడు హస్తినాపురికి పోయాడు; గాంధారీ సహితుడై పుత్రశోకంతో తపిస్తున్న ధృతరాష్ట్రుడిని దర్శించాడు. 
అప్పటికే వ్యాసమహర్షి అక్కడికి వచ్చి ఆ మహారాజును ఓదారుస్తున్నాడు. శ్రీకృష్ణుడు కూడ వ్యాసమహర్షికి నమస్కరించి 
ధృతరాష్ట్రుడి చేతులను తనచేతిలోకి తీసికొని కన్నీరు పెట్టుకొని, బొంగురుపోయిన గళంతో పలుకుతూ వంశవుంతా 
నిష్కారణంగా నాశనమైనందుకు విచారం వ్యక్తంచేశాడు. తన రాయబారాన్నీ, ద్రౌపది అవమానాన్నీ, పాండవుల అరణ్య 
అజ్ఞాతవాస కష్టాలనూ, విదురాది బోధలనూ దుర్యోధనాదులు వినక రాజ్యభాగాన్ని పాండవులకు నిరాకరించిన అంశాలనూ 
పేర్కొన్నాడు. పాండవులు మోసపు మనసులు లేనివారనీ, ఇకపై గాంధారీ ధృతరాష్ట్రల పరలోక క్రియలు పాండవులే 
నిర్వహించవలసి ఉంటుందనీ, అందువలన వారి మేలు కోరటం మంచిదని చెప్పి, ధర్మరాజు పొందుతున్న దుఃఖాన్ని 
గురించి వివరించాడు. గాంధారిని ఉద్దేశించి ఆమెవంటి సాధ్వీమణి లేదని కీర్తించి, ఎన్ని చెప్పినా వినక రాజ్యంలో భాగ 
మివ్వక దుర్యోధనుడు అవలంబించిన దుర్నీతి ఆ విపత్తుకు కారణమని పేర్కొని, ఆమె కోపంతో చూస్తే మూడు లోకాలు 
భస్మీపటలం బెతాయని, కాబట్టి పాండవుల పట్ల వాత్సల్యాన్ని చూపాలని హితవు చెప్పి ఆమెను ఒప్పించాడు. అంతలో 
శ్రీకృష్ణుడి మనసులో అశ్వత్థామ సమరోత్సాహం గోచరించింది. వెంటనే బయలుదేరి పాండవుల వద్దకు వెళ్ళాడు. వ్యాసుడుకూడా 
ఉపశమన వాక్యాలు చెప్పి అంతర్జాన మయ్యాడు. 


సంజయుడు దుర్యోధనుడిని సందర్శించాడు. భీమాదులు యుద్ధంలో అనుసరించిన యుద్దధర్మ విరుద్ధ మార్గాన్ని 
గురించి చెప్పి, వారికి అపకీర్తి కలుగుతుందని చెప్పి ధృతరాష్ట్రుడికి తెలియపరిచాడు. తొడలు విరిగి పడేంతవరకు 
ఇతరులకు తలవంచలేదనీ, శమంతపంచక ప్రాంతంలో ప్రాణాలు వదలితే పుణ్యలోకాలు కలుగుతాయనీ, మోసంతో 
పొందిన రాజ్యాన్ని పాండవులు పొందుతారనీ పేర్కొన్నాడు. ఆ విషయాలను అశ్వత్థామ, కృప, కృతవర్మలకు చెప్పుమని 
కోరాడు. అతడిని చూడటానికి వచ్చిన జనులు ఆ సంగతిని అశ్వత్థామాదులకు తెలియచెప్పారు. 


10. అశ్వత్థామ విజృంభణం: 


ఆ రథికత్రయం దుర్యోధనుడి వద్దకు వచ్చి అతడి దీనావస్థను చూచి దుఃఖించింది. అశ్వత్థామ అతడి పూర్వవైభవాన్ని 
ప్రస్తావించి పలవరించాడు. దుర్యోధనుడు గద్గదకంఠంతో సుఖదుఃఖాలు కావడి కుండల వంటివని పేర్కొని, ఎన్ని ఆపదలు 
వచ్చినా జంకక ధైర్యంతో యుద్ధంచేసే బంధువులు, స్నేహితులు, కుమారులు, సోదరులు యుద్ధంలో చనిపోగా తా నొక్కడే 
మిగిలినా వారిని చూచే భాగ్యం కలగటం అదృష్టంగా భావించాడు. విష్ణుమహిమ తెలిసి ఉన్నా నిర్భయంగా పగను 
సాధించటానికి పూనుకొని జయంకోరి వారు శౌర్యసంపదను ప్రదర్శించి పోరినందుకు హర్షం ప్రకటించి, విధివైపరీత్యానికి 
విచారించాడు. దుర్యోధనుడి దుఃస్థితిని గమనించిన అశ్వత్థామ రోషోద్రేకంతో ఇట్లా అన్నాడు. “పాండవులు నా తండ్రిని ఆ 
విధంగా చంపినప్పుడే నాకు తీవ్రకోపం, తాపం కలిగాయి. ఇప్పుడు రారాజును నిన్ను కూల్చిన విధం నా మనసున మరీ 
మండిస్తున్నది. పాండవులను నా భయంకరాస్తాల వహ్నికి దగ్ధం చేస్తాను. మహారాజా! వినుము ఆ శ్రీకృష్ణుడు చూస్తుండగానే 
ధృష్టద్భుమ్నాది వీరుల నందరినీ మట్టుపెట్టుతాను. నన్ను ఆజ్ఞాపించుము'” అన్నాడు. ఆ మాటలకు దుర్యోధనుడు 
సంతోషించి, కృపాచార్యులచేత కమండలు జలం తెప్పించి, అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు. అతడు 
సంతోషించి దుర్యోధనుడిని కౌగిలించుకొని సింహనాదం చేసి కృప కృతవర్మలు వెంటరాగా పాండవ స్కంధావారంవైపు 
ప్రస్థానం సాగించాడు. 


సౌప్తికపర్వ కథాసారం 


అశ్వత్థామా, కృపాచార్యుడూ, కృతవర్మా పాండవశిబిరం వైపు నడిచారు. అక్కడ విజయోత్సాహం కోలాహలంగా 
సాగుతూ ఉన్నది. తాము గుర్తించబడతామేమో అనే భయంతో ఆ ముగ్గురూ సమీపారణ్యంలో ఒక మర్రిచెట్టుకింద శరీరాలు 
వాల్చారు. చీకటి పడింది. కృపుడూ, కృతవర్మా బాగా అలసిపోవటంచేత నిద్రపోయారు. కోపంచేత కాల్చబడిన మనస్సుగల 
అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. పాండవులమీద ఎట్లా పగదీర్చుకొనాలా అనే ఆలోచనలో పడి అతడు మర్రిచెట్టుకేసి 
చూశాడు. దాని కొమ్మలపై ఎన్నో కాకులు నిద్రపోతున్నాయి. అప్పుడు ఒక గ్రుడ్డగూబ అక్కడికి వచ్చి ఆ కాకుల నన్నిటినీ 
రకరకాలుగా చంపటం అశ్వత్థామ చూచి, అది తనకు కర్తవ్యోపదేశంగా భావించి, తాను కూడా అట్లాగే శత్రువులను ఆ 
రాత్రే నిద్రపోతే ఉన్న సమయంలో చంపటానికి నిశ్చయించుకొన్నాడు. కృపకృతవర్మను లేపి, తన నిశ్చయం చెప్పి, వాళ్ళ 
అభిప్రాయం అడిగాడు. కృపాచార్యుడు దానికి సమ్మతించక, ఎన్నో నీతులు చెప్పి, “గాంధారీ ధృతరాష్టుల దగ్గరకు వెళ్ళి, 
అక్కడ విదురుడు కూడా ఉంటాడు కాబట్టి, వాళ్ళు ముగ్గురూ ఎట్లా చెప్పితే అట్టా నడుచుకొందాంి అన్నాడు. అశ్వత్తామకు 
అతడి మాటలు నచ్చలేదు. 'నే నొక్కడినే ఆ కార్యం నిర్వహిస్తా నని అశ్వత్హామ పట్టుపట్టగా, విధి లేక ఆ ఇద్దరూ అతడిని 
అనుగమించారు. | 


11. నడిరేయి నరహోమం: 


ఇట్లా వెళ్ళే అశ్వత్థామ స్థిరసంకల్పాన్ని పరీక్షించటానికి ఈశ్వరుడు ఒక భయంకర భూతరూపంలో అతడి మార్గాన్ని 
నిరోధించాడు. అశ్వత్థామ ఆ పెనుభూతంపై ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమయ్యాయి. చివరకు తీవ్రస్వభావుడైన ఆ 
అశ్వత్థామ ఆత్మోపహారానికి సంసిద్భుడు కాగా శివుడు ప్రత్యక్షమై అతడి కొక మహనీయమైన ఖడ్గాన్ని ప్రసాదించాడు. 
అశ్వత్థామ సంతోషించి అప్రతిహతమైన ఆ ఖడ్గం సహాయంతో పాండవ సంహారానికి ఉద్యమించాడు. ఆ స్కంధావారం 
గుట్టూమట్టూ అంతకుముందే తెలిసికొన్నవా డవటంచేత ముందుగా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుడి శిబిరం ప్రవేశించి 
నిద్రిస్త ఉన్నవాడిని తన్ని లేపి, ఆక్రమించి, వింటి అల్లెత్రాడు అతడి కంఠానికి బిగించి ఉరిపోసి చంపాడు. పిశాచోన్మత్తుడైన 
ఆ వీరుడు క్రమంగా పాంచాలురను అందరినీ, ద్రౌపదేయులనూ, అసంఖ్యాక యోధులనూ నిద్రపోతూ ఉండగా నిర్ణయుడై 
వధించాడు. మేలుకొని పారిపోవటానికి ప్రయత్నించే అభాగ్యులను శిబిరద్వారం దగ్గర ఉన్న కృప కృతవర్మలు అడ్డగించి 
చంపివేశాడు. పాండవులైదుగురూ, కృష్ణ సాత్యకులూ మాత్రం ఆ శిబిరంలో కనబడనందుకు అశ్వత్థామ విచారించాడు. అతడి 
రాక్షసావేశానికి, నీచ పరాక్రమానికి విచారిస్తూ కృప కృతవర్మలు తలలు వంచుకొని ఊరకున్నారు. 


తరువాత ఆ ముగ్గురు యోధులూ తాము జరిపిన సంహార వృత్తాంతాన్ని వినిపించటానికి దుర్యోధనుడి దగ్గరకు 
పరుగెత్తారు. అతడు చనిపోవటానికి సిద్దంగా ఉండి, తీవ్రవేదన పొందుతూ, ఇప్పుడో ఇకనో అన్నట్లుగా ఉన్నాడు. అతడి 
దీనస్థితిని చూచి వాళ్ళు చాలా బాధపడ్డారు. అశ్వత్థామ దుర్యోధనుడికి ఎంతో కీర్తిని సంపాదించిపెట్టిన అతడి గదాయుద్ద 
కౌశలాన్ని ప్రశంసించి, 'నీ కొరకు బాధపడకుము. నీవు పుణ్యలోకానికి పోయినప్పుడు నా తండ్రి అయిన ద్రోణుడిని చూచి 
ద్రోహి అయిన ధృష్టద్యుమ్నుడిని నీ కొడుకు చంపాడని చెప్పుము” అని విన్నవించాడు. ఉపపాండవ, పాంచాలాదుల 
మరణం విని దుర్యోధనుడు సంతోషించి, “భీష్మ ద్రోణులు కాని, కర్ణశల్యులు కాని మీవలె నాకు మేలు చేయలేదు. 
సుఖంగా ఉండండి, మనకు పునర్దర్శనం స్వర్గ లోకంలో అవుతుంది. వెళ్ళండి” అని పలికి ప్రాణం విడిచిపెట్టాడు. రథికులు 
ముగ్గురూ దుఃఖంతో అతడికి ప్రదక్షిణం చేసి తిరిగి తిరిగి చూస్తూ రథారూఢులై వెళ్ళిపోయారు. 


ఈ వృత్తాంతం అంతటినీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి “యుద్ద ప్రకారం అంతా నీకు చెప్పటానికి 
వ్యాసమునీంద్రుడు నన్ను నియోగించి ఇచ్చిన దివ్యదర్శనత్వం నీ కొడుకుతో పాటు పోయింది. ఇంక నా కా శక్తి లే దని 
చెప్పి వెళ్ళిపోయాడు. 


సౌప్తికపర్వ కథాసారం - 47 


12. అశ్వత్థామ శిరోరత్నం: 


మర్నాడు సూర్యోదయ సమయంలో ధృష్టద్యుమ్నుడి సారథి పాండవుల వద్దకు వచ్చి రాత్రి జరిగిన దారుణవధ 
క్రమం అంతా చెప్పాడు. ధర్మరాజాదులు మూర్చిల్లి, కొంతసేపటికి తెలిసి, మిక్కిలి విలపించారు. సముద్రమంతా దాటి 
చిన్న క్రయ్యలో మునిగిపోయినట్లు అయిందని ధర్మరాజు దుఃఖించాడు. అతడు ద్రౌపదికి ఈ దుఃఖవార్తను చెప్పటానికి 
నకులుడిని పంపాడు. ద్రౌపది ద్రుపద విరాటులు మరణించిన నాటి రాత్రి వారి భార్యలను ఓదార్చటానికి సుభద్రతోనూ, 
ఉత్తరతోనూ కలిసి మాత్స్య నగరానికి వెళ్ళింది. నకులుడు ఉపష్లావ్యపురానికి వెళ్ళి ద్రౌపదికి ఈ దుఃఖవార్త చెప్పి, ఆమెనీ, 
ఇతర స్ర్తీ జనాన్నీ తీసికొని వచ్చాడు. ఆత్మపుత్ర వినాశనానికి దుఃఖించే ద్రౌపదిని 'క్షత్రియకాంత సంతానం యుద్ధంలో వీర 
మరణం పొందటం సముచితమే కదా! అని ధర్మరాజు ఊరడించాడు. “దుర్మార్గుడైన అశ్వత్థామను చంపవలసిందే. కాని, 
అతడు అడవికి పోయి ఉంటాడు. అతడిని చంపటం నీ కెట్టా తెలుస్తుంది?” అని ధర్మరాజు అనగా ద్రౌపది “అశ్వత్హామకు 
సహజమైన శిరోరత్నాన్ని తెచ్చి చూపితే జీవంతో ఉంటానని భీముడిని హెచ్చరించింది. వెంటనే అతడు నకుల సహాయుడై 
రథం ఎక్కి అశ్వత్సామను అన్వేషించటానికి బయలుదేరాడు. “అశ్వత్థామ. అజేయ పరాక్రముడు. క్రూరుడు, వాడి దగ్గర 
లోకభయంకరమైన బ్రహ్మశిరో నామకాస్త్రం ఉన్నది. భీముడిని ఒక్కడినీ పంపటం క్షేమకరంకా'దని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు 
చెప్పాడు. అప్పుడు సహదేవసాత్యకులను స్కంధావార రక్షణకై నియోగించి ధర్మరాజూ, శ్రీకృష్ణుడూ, అర్జునుడూ భీముడికి 
సాయపడటానికి వెళ్ళారు. పలాయితుడైన అశ్వత్థామను వ్యాసుడి ఆశ్రమానికి సమీప ప్రదేశంలో తపస్సు చేన్తుండగా 
పట్టుకొన్నారు. పాండవవీరులను చూచి అశ్వత్థామ భయక్రోధాలతో బ్రహ్మశిరోనామకా స్తాన్ని ఒక గడ్డి పరకయందు ఆవహింపజేసి 
ప్రయోగించాడు. అది భయంకర జ్వాలలతో పాండవులను ఆక్రమించబోయింది. అర్జునుడు కూడా శ్రీకృష్ణ (ప్రేరితుడై 
ఆత్మరక్షణ కొరకు అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. నారద వేదవ్యాసులు ఆ మహాస్తాలచేత లోక సంక్షోభం కాకుండా ఎవరి 
అస్త్రాన్ని వారు ఉపసంహరించుకొనాలని ఆదేశించారు. సత్వస్వభావుడూ, గురుభక్తి తత్పరుడూ అయిన అర్జునుడు తన 
అస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. కాని, తామస ప్రవృత్తిగల అశ్వత్థామ అట్లా చేయలేకపోయాడు. “ఆ మహాస్తాన్ని మనుష్య 
విషయంగా ప్రయోగించే వాడికి అశుభం కలుగుతుంది. ఒకటిచేత ప్రయోగించబడి, అన్యుడి అస్త్రం ఉపశమిస్తే, ఆ దేశానికి 
పన్నెండేళ్ళు అనావృష్టిదోషం పడుతుంది. కాబట్టి పాండవులనూ, నిన్నూ ఈ దేశాన్నీ రక్షించటానికి చెప్పాము. ఎట్లా అయినా 
సరే దీనిని ఉపసంహరించుము. నీ శిరోమణిని అర్జునుడికి ఇమ్ము. అప్పుడు ఇతడే కాదు, పాండవులందరూ నీ ప్రాణం 
తీసినంతగా సంతోషిస్తారు. - అని వ్యాసుడు ఉపదేశించగా, అశ్వత్థామ దానిని పాండవుల కివ్వటానికి నిరాకరించి, వ్యాసుడి 
కిచ్చి, తన అస్త్రం పాండవేయ గర్భాలకు హాని కలిగింది ఉపశమిస్తుందని చెప్పాడు. వ్యాసుడు అతడితో “అట్లా చెయ్యి, 
వేరే దానికి ఆశించకు అనగానే అశ్వత్థామ తన మాట తప్పని గ్రహించాడు. అశ్వత్థామ పాండవేయగర్భాలనటంలో పాండవ 
సంతతి గర్భాల నన్నిటినీ ఉద్దేశించగా, వ్యాసుడు పాండవుల భార్యల గర్భాలుగానే “వేరేదానికి ఆశించకు" అన్నాడు. అది 
నేను తెలిసినట్టుగా ఎందుకుండాలి?” అని అతడితో పలికి, అన్ని గర్భాలనూ నాశనం చేయటానికి నిశ్చయించుకొన్నాడు. 
శ్రీకృష్ణుడు తాను ఉత్తరాగర్భస్థుడికి సుదీర్ధమైన ఆయువు నిస్తానని పలికినా లెక్కచేయక అస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు 
అది చూచి అశ్వత్థామతో “ఉత్తరకు ఒక బ్రాహ్మణుడి వాక్కువలన పరిక్షిత్తు అనే కొడుకు పుట్టుతాడు. వాడు పాండవ 
వంశోద్ధారకుడు అవుతాడు. నీవు చేసిన పని అంతా వ్యర్థం' అని పలికి కోపంతో “పిల్లలను చంపిన నీవు ఆహారం లేక, 
నిస్సహాయుడవై దుర్గంధ భూయిష్టమైన రక్తంచేత శరీరం దగ్ధమవుతూ ఉండగా మూడువేల సంవత్సరాలు తిరుగుము. ఆ 
పరిక్షిత్తుకు జనమేజయుడు పుట్టి గొప్పవాడవుతాడు' అన్నాడు. వ్యాసుడు కూడా “కృష్ణు డన్నట్ట్లుగానే కమ్ము అని 
శపించాడు. అశ్వత్దామ వ్యాసుడిని “నీవు మనుష్యులలో ఉంటావని బదులు శపించి “నేనూ నీ దగ్గరే ఉంటానని పలికి 
శిరోమణిని హరతపత కిచ్చి తపోవనానికి వెళ్ళాడు. 


గురువుత్రు డవటంచేత అర్జునుడు అశ్వత్థామను చంపటానికి పూనుకోక, అవమానించి, ఆయుధాలతోపాటు 
సిగ్గుకూడా విడిచిపెట్టేటట్టు చేశాడు. 


సౌప్తికపర్వ కథాసారం - 48 


ధర్మరాజు అశ్వత్థామశిరోమణిని భీముడి కిచ్చి దానిని ద్రౌపది కిమ్మన్నాడు. భీముడు అట్లాగే చేసి “దుఃఖం మాని 
ఓర్పు వహించు'మని ఆమె కుపదేశించాడు. ద్రౌపది దానిని ధర్మరాజుకే ఇచ్చింది. 


శ్రీకృష్ణుడి అభయ ప్రదానంవలన ఊరడిల్లినా, ఉత్తరాగర్భానికి ఏమి ముప్పు కలుగుతుందో అని అందరూ 
భయపడజొచ్చారు. అప్పుడు ఉత్తరకు తప్ప పాండవ వంశంలోని స్రీలకు చూలులు లేకుండా పోయాయి. ఆ అస్త్రరాజం 
ఉత్తర గర్భంలోని పిండాన్ని బాధించటం చూచి శ్రీకృష్ణుడు తాను అశ్వత్థామతో సంభాషించేటప్పుడు ఆ అస్త్రం వలన దాని 
కెటువంటి ప్రమాదం లేకుండా తన మనోవ్యాపార్థం చేతనే చేశాడు. ఆ సంగతి ఎవరికీ తెలియదు. 


13. పరమేశ్వర ప్రభావం: 


మిక్కిలి బలవంతులైన ద్రౌపదేయులనూ, ధృష్టద్యుమ్నుడినీ, తక్కిన వీరులనూ అశ్వత్తాము ఒక్కడూ ఎట్టా 
చంపగలిగా డని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగగా, ఈశ్వరుడిని ఆశ్రయించటంచేత అశ్వత్థామ అట్లా చేయగలిగాడని చెప్పి 
శ్రీకృష్ణుడు ధర్మరాజుకు శివుడి దివ్యలీలలు చెప్పాడు. 


బ్రహ్మ జగత్తును సృష్టించగోరి పరమేశ్వరుడిని సృష్టి నిర్మాణ సూత్రాన్ని అడుగగా, అతడు బ్రహ్మ కోరికను 
తీర్చటానికి నీళ్ళలో నిలబడి తపస్సు చేయటం ప్రారంభించాడు. శివుడు ఎంతకూ రాకపోవటంచేత బ్రహ్మ దక్షుడనే వాడిని 
సృజించి సృష్టిచేయ నియోగించాడు. దక్షుడు భూతసృష్టి చేశాడు. అవి ఆకలిగొని దక్షుడిని భక్షించటానికి మీదపడ్డాయి. 
రక్షించుమని దక్షుడు బ్రహ్మను వేడుకొన్నాడు. బ్రహ్మ ఓషధులనూ, వృక్షసంపదనూ సృష్టించి వాటికి సమర్పించి, బలహీనులు 
బలవంతులకు ఆహారం అవుతారని ఆదేశించాడు. భూతాలు సంతోషించి సంతతి రూపంలో వృద్ధి పాందసాగాయి. 
చాలాకాలం తరువాత శివుడు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చి ప్రాణికోట్లను చూచి కోపంతో తన లింగాన్ని పెరికి నేలమీద 
పెట్టాడు. “భూతసృష్టికొరకు నేను నీళ్ళలో ఉండి తపస్సు చేసి అధికుడి నయి వచ్చాను. ఈలోగా ఇంకొకడిచేత సృష్టి 
జరిగిపోయింది. భూతసృష్టికి పనికిరాని లింగం నా కందు కని పలికి మాల్యవంతానికి వెళ్ళి మహాతపస్సు చేయనారంభించాడు. 
దేవతలు శివలింగానికి పూజలు చేశారు. దేవతలు ఒక యజ్ఞం చేస్తూ, రుద్రుడి మహానుభావత ఎరుగకపోవటంచేత అతడికి 
అందులో భాగం కల్పించలేదు. అది తెలిసి శివుడు ఒక విల్లు సృజించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి రాగా, లోకాలన్నీ 
వ్యాకులత చెందాయి. సూర్యచంద్రాగ్నులు తమ తేజస్సులు కోల్పోయారు. దేవతలు కలతచెందారు. ఈశ్వరుడు విజృంభించి 
యజ్ఞాన్ని కొట్టాడు. అది లేడి రూపం ధరించి పారిపోయింది. ఈశ్వరుడు వింటికొనతో సవితచేతులూ, పూషుడిపళ్ళూ, 
భగుడికళ్ళూ రాలగొట్టాడు. దేవతలు పారిపోయారు. శివుడు వాళ్ళను ఆపి, కొట్టకుండా అవమానించగా, వాళ్ళు వింటిత్రాడు 
ముక్కలయిపోవుగాక! అనగానే అది అట్లాగే అయింది. ఆ యజ్ఞమూ, దేవతలూ శరణంటూ శివుడి పాదాల మీద పడ్డారు. 
ఈశ్వరుడు వాళ్ళను అనుగ్రహించాడు. అతడు తన కోపాన్ని తొలగించి సరస్సులో పడవేసి దేవతలను దయతో చూచాడు. 
అది అగ్ని రూపం ధరించి ఆ నీళ్ళను ఇంకించింది. శివుడు సవితకు చేతులూ, పూషుడికి పళ్ళూ, భగుడికి కళ్ళూ ఇచ్చి 
యజ్ఞం ఎప్పటివలె ప్రవర్తించేటట్టు అనుగ్రహించాడు. దేవతలు శివుడికి యజ్ఞభాగం కల్పించారు. శివుడు శాంతించాడు. 


“ఈశ్వరుడి లీలలు అట్లాంటివి. అతడు కోపిస్తే లోకాలు అస్వస్థతనూ, ప్రసన్నుడైతే సౌఖ్యాన్నీ పొందుతాయి. 
అశ్వత్థామ అతడి అనుగ్రహం వలననే అంతటి శక్తిమంతు డయ్యాడు. కాని, స్వశక్తి వలన కాదు. నీవు దీనిని మనన్సులో 
పెట్టుకొనవద్దు. నీ యుద్ధ విజయానికి కారణమైన నీ దైవమానుష యోగానికి నీవు పరమానందపడుము” అని శ్రీకృష్ణుడు 
ధర్మరాజును ఓదార్చాడు. 


ప్రీపర్వ కథాసారం 


14. ధృతరాష్టుడికి సంజయుడి ప్రబోధం: 


కొడుకులు నూరుమంది పాండవుల చేతిలో నశించి పోవటంతో ధృతరాష్ట్రుడు కొమ్మలన్నీ నరికివేసిన మహావృక్షం 
వలె మోడువడి పోయి భరించలేని దుఃఖంలో మునిగిపోయాడు. సంజయుడు ఆయనకు ధైర్యం చెప్పి, గతించినవారిని 
గురించి దుఃఖిస్తూ కూర్చునేదానికంటె వారి దహన సంస్కారాల గురించి, బంధువుల కిచ్చే తిలోదకాల గురించీ ఆలోచించుమని 
హితవు చెప్పాడు. ఆ మాట విని ఆ వృద్ధరాజు గాలితాకిడికి పడిపోయిన పెద్దచెట్టువలె మూర్చపోయాడు. కొంతసేపటికి 
తేరుకొని రెక్కలు తెగిన పక్షివలె, కాంతిని కోల్పోయిన సూర్యుడివలె వెలవెల పోతూ ఆత్మీయులందరూ అంతరించిపోయిన 
తన బ్రతుకూ ఒక బ్రతుకేనా? అంటూ పెద్దగా విలపించాడు. ఆనాడు కృష్ణుడు రాయబారపు సభలో చెప్పిన హితవూ, 
భీష్మద్రోణాదులు పలికిన నీతివచనాలూ వినక, పాండవులకు తండ్రిపాలు రాజ్యం ఇవ్వక తనవారి నందరినీ చంపుకొన్నందుకు 
పరితపించాడు. తన బ్రతుకు వృథా అని వాపోయాడు. తనకు కలిగిన శోకం పూర్వజన్మ పాపఫల మని భావించాడు. తానే 
స్వయంగా తనవారికి అంత్యక్రియలు చేయలేననీ, దానికీ పాండవులే సమర్ధులనీ పేర్కొన్నాడు. 


సంజయుడు ధృతరాష్ట్రుడికి అభిమన్యుడి మరణానంతరం వ్యాసుడు ధర్మరాజుకు బోధించిన సృంజయ వృత్తాంతం 
చెప్పాడు. పుణ్యాత్ములు ఏ సమయంలో ఏం చేయాలో అది చేసి కార్యసాధనలో సఫలీకృతు లౌతారు. పాపాత్ములు 
అసూయాగ్రస్తులై ఆ పనిని అడ్డుకొని తమ ప్రయత్నం విఫలం కాగా విలపిస్తారు. కౌరవులు చేసిన పనులు పాపాత్ముల 
చేష్టల వంటివి. గతించింది, నశించింది తిరిగిరాదు. స్వయంగా చుట్టూ మంట పెట్టుకొని అది క్రమ్ముకొంటే తట్టుకొనలేక 
రోదన చేసినట్టున్నదని ధృతరాష్ట్రుడి దీన స్థితిని పేర్కొని, అతడికి వివేకాన్ని బోధించాడు. దుర్యోధనుడి కఠినవాక్కు లనే 
గాలికి అర్జున భీముల రోషమనే అగ్ని వ్యాపించి కౌరవాటవిని దహించి వేసిందని తెలియచెప్పాడు. యుద్దంలో 
చనిపోయినవారందరూ యజ్ఞాలూ, దానధర్మాలూ, వేదశాస్త్రపఠనాలూ చేసి సంపాదించిన పుణ్యంకంటె ఎక్కువ పుణ్యాన్ని 
పొంది వీరస్వర్గాన్ని అలంకరిస్తారనీ, వారిని గురించి దుఃఖించ నవసరం లేదనీ ఉపశమన వాక్యాలు పలికాడు. సంసారం 
అరటిచెట్టువలె నిస్సారమైనదనీ, దానిని గుర్తిస్తే మనస్సు పెనువగలకు గురికాకుండా ఉంటుందనీ, శరీరాన్ని విడిచి 
ఆత్మలు క్రొత్త శరీరాలను పొందటమే మరణజననాల రహస్యమని తెలిసిన విజ్ఞులు ఆప్పుల మరణానికి ఆర్తి పొందరనీ 
జీవనతత్తాన్ని వివరించి సంసారం బహుళ దుఃఖమయమని తెలిపే ఇతిహాసాన్ని వివరించాడు. శరీరం ఒక రథం. బుద్ది 
సారథి. ఇంద్రియాలు గుర్రాలు. బుద్ధి చేసే ఆలోచనలు పగ్గాలు. పుణ్యాత్ములు పగ్గాలను నడవడి అనే ఉపాయంతో నడిపి 
ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తారు. అటువంటి వారిని జననమరణాదులవలన కలిగే దుఃఖాలు కలతపెట్టలేవు. 
కాబట్టి ధృతరాష్ట్రుడు ఇంద్రియవశుడు కాక భయాన్ని వదలి, మోక్షం పొందే మార్గాన్ని ఎన్నుకొని, పుత్రపౌత్రాదులకు, 
దాయాదులకు ఉత్తరక్రియలు చేయటం సముచితమని ప్రబోధించాడు. 


15. ధృతర్వాష్టుడికి వ్యాసమహర్షి ప్రబోధం: 


కన్నబిడ్డలకు ఉత్తరక్రియలు చేయాలనే మాట వినేసరికి గుండె మండగా ధృతరాష్ట్రుడు వేదనతో మూర్చపోయాడు. 
ఆ సమయంలో వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. వృద్ధరాజు తేరుకొని బిడ్డల నందరినీ కోల్పోయిన తన జన్మ నిష్ఫల మనీ, 
తనకు చావు కూడా రావటం లేదనీ వాపోయాడు. అప్పుడు వ్యాసు డిట్లా అన్నాడు: “పుట్టిన ప్రతిజీవీ గిట్టకమానదు. ఈ 
వాస్తవాన్ని తెలిసిన విజ్ఞులు వివేకాన్ని కోల్పోయి పుత్రుల మరణానికి శోకించరు. అంతేకాక కౌరవపాండవుల వైరం నీకు 
తెలియకుండా కలిగింది కాదు. అంతటికీ నీ కొడుకే మూలం. మిగిలినవారందరూ యుద్ధంలో ఆసక్తి కలవారే. కాబట్టి 
విదురాది విబుధులు ఎన్నివిధాల చెప్పినా నీవూ, నీ కొడుకూ వినలేదు. దీనికితోడు దేవతల సంకల్పం కూడా దానికి 
తోడ్పడింది. పూర్వం భూభారాన్ని తొలగించటానికి ధృతరాష్ట్రుడి కొడుకైన దుర్యోధనుడు పుట్టి యుద్ధంలో తన నూరుగురు 
సోదరులూ, వివిధ దేశ ప్రభువులూ సైనికులూ కురుక్షేత్రంలో చనిపోతారని విష్ణువు చెప్పిన మాటలు వినిపించాడు. 


స్రీ పర్వ కథాసారం - 50 


కౌరవులు తాము చేసిన తప్పులతో నశించారు. దానికి విచారపడటం వివేకం కాదని అన్నాడు. ధర్మరాజు తనను 
అవమానిస్తాడేమో అన్న ధృతరాష్ట్రుడి అనుమానాన్ని వ్యాసుడు తీర్చాడు. పాండవుల వలన ఎప్పుడూ ఎవ్వరికీ ఎటువంటి 
కీడు జరగలేదు. దుర్యోధనాదులే భూమండలాన్ని (మింగారు. పాండవులకు పాండురాజు భాగం దక్కకుండా చేశారు. 
అందువలననే కౌరవులందరూ కదనరంగంలో కన్నుమూశారు. నారదుడీ సంగతి ధర్మరాజుతో ఎప్పుడో చెప్పాడు. అందుకే 
అతడు వంశనాశనం కాకుండా హింస ప్రవర్తిల్లకుండా శాంతికాముకుడై సంధియత్నం చేశాడు. నేను కూడా అతడిని 
ప్రోత్సహించాను. కాని, విధిని ఎవ్వరు తప్పించగలరు? ఇదంతా దేవరహస్యం. నీకు తెలియాలనీ పాండవులపై పగ తగ్గి 
దయపెరగాలనీ చెప్పాను. ధర్మరాజు సర్వభూత సమభావం కలవాడు. అతడు అజాతశత్రువు. నీవు దుఃఖిస్తూ ఉంటే 
చూడలేడు. కాబట్టి నీ కొడుకులకంటె ఎక్కువగా అతడిని ఆదరించుము. వారు నీ తమ్ముడి కొడుకులే కదా! నీ శోకాగ్నిని 
జ్ఞానజలంతో ఆర్పివేయుము'”. ఈ ఉపదేశం విని ధృతరాష్ట్రుడు తీవ్ర దుఃఖం నుండి ఉపశమనం పొందాడు. వ్యాసుడు 
అంతర్థానమయ్యాడు. 


16. యుద్ధభూమికి ధృతరాష్టుడి పయనం: 


ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి బయలుదేరాడు. శోకభారంతో శరీరం తూలుతూ ఉండగా గాంధారి అతడి వద్దకు 
వచ్చింది. కుంతీదేవి మొదలైన దేవేరులు, కౌరవుల భార్యలు, పరిచారికలు, తలలపై చేతులు పెట్టుకొని, జుట్టు 
విరబోసికొని, వనితల ఆకారం పొందిన శోకంవలె, రోదిస్తూ, అతిదీనంగా అక్కడికి తరలివచ్చారు. మిగిలిన మృతవీరుల 
భార్యలు దుఃఖార్తలై వీథులలోకి వచ్చారు. విదురాదులు వారివారికి ఉచితమైన వాహనాలను అమర్చి ప్రస్థానం సాగించారు. 
ధృతరాష్ట్రుడి రథం ముందుకు సాగగా ఆ శోకయాత్ర కొనసాగుతున్నది. 


అంతలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ - ముగ్గురూ రణభూమినుండి తిరిగివస్తూ రథాలు దిగి ధృతరాష్ర్రుడికి 
నమస్కరించి, దుర్యోధనుడు వీరోచితంగా పోరి వీరస్వర్గం పొందాడనీ, కౌరవసేనలో చనిపోక మిగిలింది తాము ముగ్గురే 
అనీ నివేదించారు. దుఃఖితురా లైన గాంధారికి దుర్యోధన పరాక్రమాన్నీ, కురువీరుల యుద్దనైపుణ్యాన్నీ ప్రశంసించి చెప్పి, 
వారు దానధర్మాలవలన పొందే పుణ్యలోకాల కంటె ఉత్తమలోకాలను పొందారని చెప్పారు. భీముడు ధర్మయుద్ధమార్గాన్ని 
తప్పి దుర్యోధనుడి తొడలు విరుగగొట్టటంచేత ఆ ముగ్గురూ కోపగించి పాండవ స్కంధావారాన్ని శ్మశానం చేసినట్లు 
పేర్కొన్నారు. పాండవు లక్కడలేకపోవటంతో వారుప్రాణాలతో బ్రతికిపోయారని అంటూ వారు పగ సాధించటానికై వారిని 
వెన్నాడి రావటం తథ్యమని చెప్పి, గాంధారి అనుమతి పొంది తప్పించుకొని పోయారు. వారిలో కృపాచార్యుడు హస్తినకు 
తిరిగివచ్చాడు. కృతవర్మ ద్వారకకు చేరుకొన్నాడు. అశ్వత్థామ వ్యాసమహర్షి ఆశ్రమాన్ని చేరుకొని వెంటనే తపస్సు మొదలుపెట్టాడు. 
ఆ తరువాత పాండవు లతడిపై దాడి చేసి, శిరోరత్నాన్ని గ్రహించి వెళ్ళి ద్రౌపదికిచ్చిన కథ ఇదివరకే చెప్పబడింది. 


ధృతరాష్ట్రుడు సపరివారంగా యుద్ధభూమికి వస్తున్నాడన్న వార్త విని ధర్మరాజు ఆరుడై శ్రీకృష్ణుడి అనుమతితో 
భీమాదులందరూ, ద్రౌపదీ, ఇతర రాణులూ పరివారం అందరూ కలిసి వెంటరాగా శోకమూర్తులై ఆ రాజుకు ఎదురు 
పోయారు. ధృతరాష్టుడివైపున్న ప్రీలందరూ ధర్మరాజును చూచి చేతులు పైకెత్తి, హాహాకారాలు చేస్తూ “తండ్రులను, 
మామలను, తాతలను, తమ్ములను గురువులను అతిక్రూరంగా చంపిన నిర్ణయుడు' అని ఛీత్కారాలు చేశారు. భీష్మద్రోణులను 
చంపినందుకు అర్జునుడిని నిష్ణురాలాడారు. చెల్లెలి మగడని కూడా తలంచక సైంధవుడిని చంపినందుకు కొందరు 
బాధపడ్డారు. “ఇంతకూ మీరు ఇంతటి యుద్ధం చేసి సంపాదించిన ఈ రాజ్యం ఎవరికొరకు?”* అని ఎత్తిపొడిచారు. 
ధర్మజుడూ, అర్జునుడూ నిశ్శబ్దంగా తలలు వంచి నడిచి ధృతరాషుడిని సమీపించారు. 


17. ధృతరాష్ట్రుడి కౌగిలి: 


ధృతరాష్ట్ర మహారాజును సమీపించి, తన నెరిగించుకొని ధర్మరాజు నమస్కరించాడు. ధృతరా షు డతడిని 
కౌగిలించుకొన్నాడు. అట్లాగే అర్జున, నకుల, సహదేవులను కూడ కౌగిలించుకొన్నాడు. భీముడిపేరు వినేసరికి ఆ గ్రుడ్డిరాజు 
మొగంలో భయంకరమైన క్రోధం ప్రకోపించింది. ఎదో ఘోరాన్ని తలపెట్టిన రీతి గోచరించింది. త్రికాలజ్ఞుడైన శ్రీకృష్ణుడు 


స్రీ పర్వ కథాసారం - 51 


భీముడిని అతడి వద్దకు పంపకుండా అంతకుముందే అమర్చిఉన్న ఒక ఇనుప భీమవిగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందు 
ఉంచాడు. అతడు నిజభీముడని భావించి గ్రుడ్డిరాజు తన వేయిఏనుగులబలాన్ని కూడగట్టుకొని కౌగిలించుకొన్నాడు. ఆ 
కౌగిలి బిగువులో భీముడి ఉక్కు విగ్రహం ముక్కలయింది. రాజురొమ్ము చిట్లింది. ముఖరంధ్రాలన్నింటినుండి రక్తం 
కారనారంభించింది. అతడు మూర్చపోయాడు. ఆ మూర్చలో “ఈనాటికి భీముడిని చంపగలిగాను. నా కొడుకు దుర్యోధనుడికి 
ఈనాడే మోక్షం కలుగుతుంది” అని పలవరించాడు. మూర్చ తేరినతర్వాత తాను లోలోన సంతోషిస్తూనే ఎవ రే మనుకొంటారో 
అని భీముడి పేరు ఉచ్చరిస్తూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణు డా కపటనాటకాన్ని చూచి, నవ్వి, భీముడు 
బ్రదికి ఉన్నాడని చెప్పి, ధృతరాష్ట్రుడి దుర్చుద్ధిని బైటపెట్టి, “పాండవులను చంపినా, చనిపోయిన కౌరవులు తిరిగి వస్తారా? 
ఇప్పటి చర్యవలన చెరగని మచ్చవంటి పాపం చేశా వని, ఇప్పటికైనా పాండవులను సామరస్యంతో చూచి విజ్ఞతను 
ప్రకటించుము” అని హెచ్చరించాడు. పలురకాల మందలించాడు. శ్రీకృష్ణుడి మాటలు విని ధృతరాష్ట్రుడు పరితవ్నడై 
పాండవులను సొంత కొడుకులుగా చూచుకొంటానని మాట ఇచ్చాడు. ధృతరాష్ట్రుడి శరీరాని కంటిన రక్తాన్ని పరిచారకులు 
కడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులనూ, యుయుత్సుడినీ ధృతరాష్ట్రుడి వద్దకు పంపాడు. అతడు వారి నందరినీ 
కౌగిలించుకొన్నాడు. 


18. గాంధారి కోపతాపాలు: 


ధృతరాష్ట్రుడి సూచన మేరకు పాండవులు గాంధారిని దర్శించారు. గాంధారి వారిని ఆశీర్వదించటానికి ఇష్టపడకపోగా 
ధర్మరాజును శపించటానికి సంకల్పించింది. దానిని దివ్యజ్ఞానంతో గమనించిన వ్యాసుడు ప్రత్యక్షమై అతడిని శపించవద్దని 
వారించాడు. దుర్యోధనుడు యుద్దానికి బయలుదేరే టప్పుడు తల్లికి నమస్కరించి “విజయం సిద్దించేటట్లు దీవించు'వుని 
కోరగా, ఆమె “ధర్మ మెక్కడ ఉంటుందో విజయ మక్కడ కలుగుతుంది” అని దీవించిన సంగతి జ్ఞాపకం చేసి, ధర్మదీక్షతో 
యుద్ధంచేసిన పాండవులకు విజయం కలగటం ఆమె ఆశీఃఫలమే అని పలికాడు. అసూయను మాని, మాతృధర్మాన్ని 
గౌరవించి, పాండవులపై కోపాన్ని వదలి శాంతితో మసలుకొను” మని వ్యాసుడు గాంధారికి హితవు చెప్పాడు. దానికి గాంధారి 
ఒడబడింది. దుర్యోధనుడి దుర్నీతి వలన కౌరవనాశనం జరిగిందని అంగీకరించింది. కాని, శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా 
భీముడు గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరుగగొట్టటం అన్యాయమనీ, అదే తన హృదయాన్ని బాధిస్తున్న దనీ అదే 
కోపకారణ మనీ పేర్కొన్నది. ఆమె కోపాన్ని చూచి భయపడి భీముడు గాంధారితో ఇట్లా అన్నాడు: “తల్లీ! నేను చేసింది 
ధర్మమో అధర్మమో నాకు తెలియదు కాని, ప్రాణభయంతో అట్టా చేయవలసి వచ్చింది. దానికి నన్ను క్షమించుము. 
బలవంతుడూ, నిపుణుడూ అయిన సుయోధనుడిని అట్లా తప్ప మరొక విధంగా ఓడిచటం సాధ్యంకాదు. అయినా, దానిని 
అట్లా ఉండి ఆలోచించుము. అలనాటి సభలో ధర్మరాజుకు జరిగిన అవమానం ధర్మమేనా? ఎకవస్త్ర అయిన ద్రౌపదిని 
నిండుసభకు ఈడ్చుకొని వచ్చి, దుర్భాషలాడి, ఆ పవిత్రురాలికి తన తొడలు చూపించి కూర్చొనుమనటం నీకు తెలియదా? 
అప్పుడు నాకు కలిగిన క్రోధావేశంలో, పరితాపతీవ్రతలో అతడి తొడలు యుద్ధంలో విరుగగొట్టుతా నని శపథం చేశాను. 
ప్రతిజ్ఞను నెరవేర్చటం ప్రతాపవంతులకు ప్రధాన లక్షణం. అతడి తొడలను ఆ నిండుసభలోనే నుగ్గు నుగ్గు చేసి ఉంటే 
బాగుండేది. కాని, ధర్మజుడి నియమానుసారం అడవులకు వెళ్ళాం. పడరాని పాట్లు పడ్డాం. చివరకు ధర్మరాజు సంధియత్నం 
చేశాడు. శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపాడు. అప్పుడు ఆయనతో నేను పంపిన సందేశం విన్నావుగా. “మనం అన్నద మ్ములమై 
ఉండికూడా, ఇతరులు వేలెత్తి చూపేటట్ట్లు, వైరంతో పరస్పరం యుద్దం చేయటం తగదు. పెద్దలు చెప్పినట్లుగా విని 
రాజ్యాన్ని పంచుకొని సుఖంగా అనుభవించటం మంచిది” - అని చెప్పి పంపాను. కాని, దుర్యోధనుడు ఆ మాటలు వినక 
వైరం పెంచుకొని యుద్ధం చేశాడు. దానివలన ధర్మజుడు రాజ్యాన్ని గ్రహించాడు. నేను ప్రతిజ్ఞలను నెరవేర్చుకొన్నాను. 
మంచిచెడలు తెలిసినదానిని నీవు విచక్షణతో విచారించుము' - అనగా ఆమె సమాధాన పడింది కాని, దుశ్శాసనుడి రొమ్ము 
చీల్చి నెత్తురు త్రాగటం అమానషం కాదా? అని అడిగింది. దానికి భీముడు అలనాటి నిండుసభలో ద్రౌపది అతడు చేసిన 
అవమానాన్ని పేర్కొని తన ప్రతిజ్ఞను సమర్థించుకొన్నాడు. అంతేకాక, యుద్ధంలో శత్రువులు తనను చుట్టుముట్టి దుశ్ళాసనుదికి 
దూరంగా త్రోసివేయటానికి ప్రయత్నించగా వారిని భయపెట్టటానికి రక్తాన్ని త్రాగినట్లు నటించి పెదవుల దాక చేర్చానే కాని 
నిజానికి తమ్ముడి రక్తాన్ని త్రాగేటంత క్రూరుడిని కాను అన్నాడు. దానికి గాంధారి ఇట్లా అన్నది. “గ్రుడ్డివాళ్ళమైన ఈ 


స్రీ పర్వ కథాసారం - 52 


తల్లిదండ్రులకు అసరాగా ఒక కొడుకునైనా మిగల్చకుండా అందరినీ చంపటం న్యాయమా? ఒక్కడు మిగిలితే, మీ 
రాజ్యానికి అడ్డం వస్తా డనుకొన్నారా? ఏడీ ఆ ధర్మజమహారాజు?” అని కరకుగా పలికింది. 


ధర్మరాజు ఆమె మనసు కనిపెట్టి, దగ్గరకు పోయి నమస్కరించాడు. “నీ కొడుకులను చంపిన పాపాత్ముడను 
వచ్చాను. కఠినంగా శపించి శిక్షించుము. నేను బ్రతకటానికి అర్హుడిని కాను. నా కీ రాజ్యం వద్దు. ఈ వైభవాలు వద్దు 
అని విలపించాడు. గాంధారి మారుమాటాడలేకపోయింది. కరుకుగా వేడి నిట్టూర్పులు విడిచి ఊరకుండిపోయింది. 
ధర్మరాజు చేతులెత్తి నమస్కరించి ఆశీస్సులు కోరాడు. గాంధారి కళ్ళగంతల సందులోనుండి ధర్మజుడి కాలిగోళ్ళు కనపడగా 
చూచింది. అవి ఎర్రగా కందిపోయాయి. దానిని చూచి అర్జునుడు శ్రీకృష్ణుడి వెనుకకుపోయి నిలిచాడు. భీమనకుల 
సహదేవులు ప్రక్కకు జరిగారు. అప్పుడు గాంధారి కోపం వదలి, వాత్సల్యంతో పాండవులను 'కుంతీదేవిని దర్శించుకొనండి' 
అని చెప్పింది. పాండవులు తేరుకొని కుంతి వద్దకు వెళ్ళారు. 


చాలాకాలంగా పాండవులను చూడాలనే కోరికతో అలమటిస్తున్న కుంతీదేవి వారు పడ్డ కష్టాలను, కోల్పోయిన 
పుత్రపొత్రులను తలంచుకొని కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. పాండవుల నందరినీ చేతులు సాచి దరికి తీసికొని, వారి 
శరీరాలపై ఆయుధాల దెబ్బలవలన కలిగిన గాయాలను తాకి నిట్టూర్పులు నిగిడించింది. ద్రౌపది ఆమెను సమీపించి, 
చనిపోయిన అభిమన్యుప్రభృతులను తలచుకొని విలపించింది. అత్తా కోడళ్ళు ఒకరి నొకరు కౌగిలించుకొని భోరున ఏడ్చారు. 
ఇద్దరూ కలిసి గాంధారి వద్దకు వెళ్ళారు. వారందరూ తమ పుత్రులను కోల్పోయిన దుఃఖాలను కలియబోసికొని ఒకరు 
నొకరు ఓదార్చుకొన్నారు. విదురాదులు చెప్పిన హితవును విని కుమారులను అదుపులో పెట్టుకొనలేకపోవటం చేతనే ఆ 
విపత్తు ఏర్పడిందని గాంధారి పేర్కొన్నది. కాలప్రభావాన్ని తప్పించటం శక్యం కాదని అందరూ నిర్వేదాన్ని ప్రకటించారు. 
పాండవులు గాంధారినీ, ధృతరాష్టుడినీ సముచితంగా ఓదార్చారు. 


19. గాంధారి మృతవీరుల సందర్శనం: 


వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆమె కన్నులకు గంత ఉన్నా యుద్ధభూమిలో దగ్గరగా, 
దూరంగా ఉన్న వస్తువులన్నీ స్పష్టంగా కనపడసాగాయి. యుద్ధభూమిలో ముక్కలు ముక్కలై చిందరవందరగా పడి ఉన్న 
రథాల భాగాలూ, గజాలు, గుర్రాలు, సైనికుల దేహఖండాలూ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న దృశ్యాలూ ఆమె దృష్టికి 
గోచరించాయి. ఆమె హృదయం తరక్కుపోయింది. నెత్తురు మడుగులలో పడిఉన్న వీరుల శవాలు ఆమెకు ఆరాటం 
కలిగించాయి. శవాల మాంసాలను, నెత్తురును త్రాగుతూ సంతోషంతో గంతులు వేస్తున్న రాక్షసుల గుంపులు మిక్కిలి 
ఏవగింపును కలిగించాయి. గాంధారి శ్రీకృష్ణుడిని దగ్గరికి పిలిచి దీనంగా ఈ విధంగా చెప్ప నారంభించింది. 


“కృష్ణా! ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళను చూడుము. వారు కన్నీరు మున్నీరౌతూ వారి భర్తలనూ, అన్నదమ్ములనూ 
గుర్తిస్తూ, కాకులు పొడుచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. కర్ణ, శల్య, ద్రోణాదులు అభిమాన్యు 
ముఖ్య కుమారులు చనిపోయినా కాంతుల నీనుతున్నారు. హంసతూలికాతల్సాలుమీద శయనించే ఈ వీరుల శరీరాలను 
రాపులుగులు, నక్కలు, గ్రద్దలు, కాకులు ఆక్రమించి పొడిచి పొడిచి ఎంగిలిచేశాయి. వినోద వాద్యాలతో, సుగంధద్రవ్యాలతో, 
హారాలతో విరాజిల్లేవారు నక్కల ఊళలు, రక్తపు పూతలు, గ్రద్దలు తమను క్రమ్మివేస్తున్నా కదలక మెదలక పడి ఉన్నారు. 
రాజులూ, యుద్ధవీరులూ కాంతు లీనుతూ పడి ఉన్న యుద్ధభూమి గ్రహనక్షత్రాలలో వెలిగిపోతున్న ఆకాశంవలె ఉన్నది 


చూచావా? 


యుద్దం చేస్తున్నప్పుడు చేతులలో ఉన్న ఆయుధాలతో అట్లాగే పడి ఉన్న వీరులను చూచి రాబందులు దగ్గరకు 
రావటానికి జంకుతున్నాయి. కొందరి శరీరాలను నక్కలు, కాకులు తినివేయగా వారిని గుర్తించటం కష్టమై పోతున్నది. 
ముక్కలైన దేహభాగాలను కలిపి తమ తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి 
దారుణదృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో? అని బావురు మన్నది. 


స్రీ పర్వ కథాసారం - 53 


ఆమె దుర్యోధనుడి శవాన్ని చూచింది. శోకాతిశయంతో మొదలు నరికిన అరటిచెట్టువలె మూర్చపోయింది. కన్నీరు 
ధారలుగా కారుస్తూ అతడి రొమ్ముమీద వాలిపోయింది. రారాజుగా బ్రతికిన కొడుకు దీనంగా నేలమీద పడి ఉన్నందుకు 
కుమిలిపోయింది. తల్లి వచ్చినా లేచి నమస్కరించకుండా మౌనంగా పడి ఉన్నందుకు ఆమె వాపోయింది పలు పలువిధాలుగా 
విలపిస్తున్న గాంధారి శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నది. “కృష్ణా! నా కొడుకు యుద్దానికి పోతూ వినయంతో నాకు నమస్కారంచేసి 
తనకు విజయం కలిగేటట్లు ఆశీర్వదించుమని కోరాడు. నేను “ధర్మం ఏ పక్షంలో ఉంటే ఆ పక్షానికి విజయం తప్పక 
సిద్ధిస్తుంది” అని అన్నాను. ఎందుకంటే ఆనాడు జూదమాడుతున్న సమయంలో సభలోనివారంతా ద్రౌపదీ వస్రాపహరణాన్నీ, 
భీముడి ప్రతిజ్ఞలను చూచి భయపడి, “ఆ అధర్మానికి ఫలంగా కౌరవవంశనాశం, విస్తారసైన్య ధ్వంసం బెతుంది కాని, 
ధర్మం అంత సులభంగా నశించదు” అని అన్నారు. నా బుద్ధికి కూడా అదే తోచింది. నా కుమారుడని సత్యం తప్పి 
మెరమెచ్చు మాటలు పలికితే పెంపు కలుగుతుందా? అంతేకాక మరొకమాటకూడా అన్నాను. “యుద్ధంలో వెనుదిరిగి వచ్చిన 
దానికంటె చావు మేలు, యుద్ధవీరుడుగా నీవు పరలోక సౌఖ్యాన్ని పొంది సుఖించుము' అన్నాను. నే నన్నట్లే, నా మాట 
నిలుపుతున్నట్లే - దుర్యోధనుడు కీర్తి ప్రతిష్టలు పొందాడు. నేను ఇతడి పరాక్రమాన్ని తలచి ధైర్యంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి 
దిక్కు ఎవరూ లేకపోయారే అనే భావం నా గుండెను మండిస్తున్నది. అదే నాకు మిగిలిన దుఃఖం. ఎన్నో భోగాల 
ననుభవించిన ఈ రారాజు సింహం చంపిన మదవుటేనుగువలె కటికనేలమీద పడి ఉండటం చూడలేకపోతున్నాను. 
విదురాది విజ్ఞాలు ఎందరు ఎన్నివిధాల చెప్పినా ఇతడు వినలేదు. విధి మూడిన బుద్దికి మంచిమాటలు రుచిస్తాయా? 
పదకొండు అక్షాహిణుల సైన్యం వెంటరాగా ప్రకాశించే ఈ రాజు ఒంటరిగా పడి ఉండి రాబందులకు ఆహారం కావటం 
అబ్బురం కాదా! కొడుకు చావుకంటె నా కోడలు (దుర్యోధనుడి భార్య) భానుమతి శోకం నన్ను కలవర పెట్టుతున్నది. 
యుద్ధభూమిలో పడి ఉన్న తన భర్తనూ, కొడుకునూ చూస్తూ, దుఃఖాతిశయంతో వారిపైబడి మూర్భపోతూ లేస్తూ దీనంగా 
విలపిస్తున్నది. ఆమెను చూచి శోకాన్ని భరించలేకపోతున్నాను. దుర్యోధనుడు మాత్రం తల్లీ భార్యా ఏమయితేనేం? తాను 
మాత్రం సర్వం సిద్ధించే మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళాడు అంటూ ఎన్నో విధాల వాపోయింది. 


ఆ తరువాత గాంధారి భీముడిచేతిలో మృతులైన తన కొడుకుల నందరినీ చూపించి వారి భార్యల విలాపాలను 
వినిపించి, పలువిధాల తాను వాపోయింది. కౌరవుల తల్లిదండ్రులు చేసిన పూర్వజన్మ పాపంవలన కాకపోతే దుర్యోధన 
దుశ్ళాసనాదులను పుణ్యాత్ముడైన ధర్మరాజు చంపగలడా?' అని పలికింది. 


సింహం తన వాడి అయిన గోళ్ళతో చీల్చి చంపిన మదపుటేనుగువఠె పడి ఉన్న దుళ్ళాసనుడిని చూపించి, అతడు 
నిండుసభలో ద్రౌపదికి చేసిన అపచారానికి ఫలితంగా భీమ ప్రతిజ్ఞకు బలి అయ్యాడని పేర్కొన్నది. ద్రౌపదిని అవమానపరచటం 
అధర్మమని తాను దుర్యోధనుడికి నీతి చెప్పిన మాటలను జ్ఞాపకంచేసికొన్నది. కొడుకులు మాట విననందుకు విచారించింది. 
కాని, భీముడు దుశ్శాసనుడి శరీరాన్ని విరిచి, ముక్కలను నలుదిక్కులా విసరి అతడి రొమ్ముచీల్చి రక్తాన్ని త్రాగిన దారుణ 
దృశ్యం అతడికి కీర్తి కలిగిస్తుందా? నాకు దుఃఖం అతిశయింపజేయకుండా ఉంటుందా?” అని వాపోయింది. 


వికర్ణుడి శవాన్ని చూచి అతడి చేతికున్న కణుపులను పిల్లగ్రద్దలు చీల్చటానికి వీలుకాకపోతున్న దృశ్యానికి అతడి 
భార్య దుఃఖిస్తున్న తీరుకు జాలిపడింది. అట్లాగే దుర్ముఖుడు, శూరసేనుడు, వివింశతి మొదలయిన కురుకుమారుల 
శవాలను చూచి విలపించింది. ఆ తరువాత అభిమన్యుడి శవాన్ని చూచి యుద్దంలో పద్మవ్యూహ భేదనంలో అతడు 
ప్రదర్శించిన ప్రతాపాన్ని ప్రశంసించింది. దుర్యోధన, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, శల్యాది మహావీరులతో అతడు మహాయుద్ధం 
చేసి అలసిపోయి పడుకొన్నట్లుగా అతడి శరీరం ఉన్నదనీ, అతడి ముఖకాంతి అతడు చావలేదేమో అన్న భ్రాంతిని 
కలిగిస్తున్నదనీ పలవరించింది. సిగ్గుల ముద్దరాలైన ఉత్తర తన భర్త శవంపై బడి దుఃఖిస్తున్న దృశ్యాన్ని చూచి హృదయం 
ద్రవిస్తున్నదని విలపించింది. “పెద్దలందరూ కూడి అన్యాయంగా అతడిని చంపిన వ్యూహాన్ని తలపోసి ఆ నీచకార్యాన్ని ఉత్తర 
నిరసించటం గాంధారి విన్నది. అతడిని, ఉపపాండవులను పోగొట్టుకొన్న పాండవులకు విజయం కలిగి లాభ మేమున్నదని 
విలపిస్తున్న ఉత్తరను బంధువులు బుజ్జగించి ప్రక్కకు తీసికొని పోతున్న దృశ్యాన్ని కృష్ణుడికి గాంధారి చూపించింది. 


స్రీ పర్వ కథాసారం - 54 


అట్లాగే ఉత్తర కుమారుడు, లక్ష్మణ కుమారుడు మొదలయిన వీర కుమారులను, మహాపరాక్రమశాలి కర్గుడినీ 
గాంధారి చూచింది. వారి యుద్దవీరాన్ని ప్రశంసిస్తూ విలపించింది. ఆ తరువాత బాహ్గాకుడూ, సైంధవుడూ మొదలయిన 
మహావీరులను చంపిన అర్జునుడికి జాలికూడా లేదని వాపోయింది. చెల్లెలని కూడా భావించక తనకు పతి వియోగం 
కలిగించిన అన్నలను నిష్టుర మాడుతున్న దుస్పలను చూపించి దుఃఖించింది. చెక్కుచెదరని శల్యుడి శవాన్ని చూచి, 
దుర్యోధనుడికీ అతడికీ ఉన్న స్నేహాన్ని స్మరించి అతడి భార్యల దుఃఖాన్ని చూచి శోకించింది. భీష్ముడు కురువంశ రక్షణంలో 
చేసిన సేవలను కీర్తించింది. సూర్యుడి వంటి భీష్ముడు అంపశయ్యపై అస్తమించినట్టున్న ఆ దృశ్యాన్ని చూచి విషాదాన్ని 
పొందింది. శత్రువు లనే అడవిని దహించి ఆరిపోయిన అగ్నివలె ఉన్న ద్రోణుడి శరీరాన్ని దర్శించింది. ద్రోణుడిని నమ్మి 
దుర్యోధనుడు యుద్దానికి దిగిన సన్నివేశాలను స్మరించింది. శిష్యులు నమస్కరించే ఆ గురుదేవుడి పాదాలను నక్కలు 
పీక్కొని తింటున్న దృశ్యాన్ని చూచి హృదయవిదారకంగా దుఃఖించింది. ద్రోణాచార్యుడి భార్య, కృపాచార్యుడి చెల్లెలు అయిన 
కృపి పొందే వేదనను చూచి జాలిపడింది. ద్రోణ శిష్యులు గురుశవదహనం చేయటం, అందరూ కలిసి నదిలో స్నానంచేయటం 
గాంధారి కృష్ణుడికి చూపించి కంటనీరు పెట్టింది. 


సాత్యకి నిర్ధాక్షిణ్యంగా చంపిన సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడి శవాన్ని చూచింది. సోమదత్తుడి భార్య అటు 
మగడి శవాన్ని ఇటు కొడుకు శవాన్ని చూచి దుఃఖించే దృశ్యం కరుణరసభరితంగా ఉండగా కృష్ణుడికి చూపించింది. 


మాయలకే మామ అనిపించుకొన్న శకుని సహదేవుడి బాణాలకు నేలకూలాడు. అతడి మాయలన్నీ శ్రీకృష్ణుడి 
దివ్యమాయలతో వమ్మయిపోయాయి. ఆనాడు మోసంతో జూదమాడి ధర్మజుడు రాజ్యమంతా లాగుకొన్నాడు. ఈనాడు 
యుద్ధమనే జూదంలో తన ప్రాణాన్నే ఒడ్డి ఓడిపోయాడు. ఇతడి పాపకర్మ ఫలించింది. ఇతడి ద్యూత వ్యసనం కురువంశ 
నాశనానికి తప్ప ఎందుకూ పనికిరాలేదు. ఇతడు చూపించిన అధర్మమార్గమే కౌరవులకు పాండవులతో వైరం తెచ్చి పెట్టింది. 
దుర్యోధనుడికి మంచి చేస్తానని చెప్పి మోసంచేశాడు. చివరకు సోదరులతో, పుత్రులతో, స్నేహితులతో సహా మరణించేటట్లు 
చేశాడు. కౌరవులందరితోపాటు శకుని కూడా స్వర్గానికి పోయాడు. అల్పజ్ఞాలైన కౌరవులను మోసంచేసి యుద్దానికి 
పురికొల్పాడు. ఇతడివలననే సోదరకలహం ఏర్పడింది - అంటూ గాంధారి కృష్ణుడికి చెప్పింది. 


ఆ తరువాత శరీరం నిండా శస్తాలతో ఉన్న కళింగదేశాధిపతిని చూచి, అనేక స్త్రీలు అతడిపైబడి దుఃఖించటం 
శ్రీకృష్ణుడికి చూపించింది. అట్లాగే మగధదేశాధిపతి జయత్సేనుడి శవాన్ని పేర్కొని, అతడి వనితల విలాపాన్నీ, తగ్గని 
లావణ్యాన్నీ చూపించింది. కోసలాధిపతి బృహద్చులుడు, ధృష్టద్యుమ్నుడి కొడుకులు, కేకలరాజులూ, పాంచాల రాజైన 
ద్రుపదుడు, చేది భూపాలుడు, ధృష్టకేతువు, సుకేతుడు, అవంతి రాజ్యపాలకులైన విందానువిందులు మొదలయిన వీరుల 
శవాలను, వారి భార్యల శోకాలనూ చూపించింది. వినిపించింది. ఆ తరువాత గాంధారీ కృష్ణుల నడుమ ఇట్లా సంభాషణ 
సాగింది. 


20. గాంధారి శాపం: 


గాంధారి : కృష్ణా! భీష్మద్రోణ, కర్ణులు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, కృప, సైంధవ, కృతవర్మ దుర్యోధనాదులవంటి 
అతిరథమహారథులు విజృంభిస్తే దేవతలు కూడా నశిస్తారు. కాని, వారి నందరినీ ఎదిరించి కూడా నీవూ, 
పాండవులూ, సాత్యకీ ఏ అపాయం లేకుండా బయటపడ్డారు. ఇంతకంటె అద్భుత మేముంటుంది? ఇది 
విధివిలాసం. దైవం కౌరవులకు ఇంత అన్యాయం చేస్తుందా? నేను నా కొడుకుల నందరినీ కోల్పోయాను. 
ఆనాడు నీవు సంధికి వచ్చి నిండుసభలో చెప్పిన మాటలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. భీష్మ విదురాదులు 
చెప్పిన హితోక్తులను నేను పుత్ర వ్యామోహంతో పాటించలేదు. అందుకే ఈ దుఃస్థితి కలిగింది. (అని 
మూర్చపోయి కొంతవడికి తేరుకొని కృష్ణుడిని చూచి మండిపడుతూ) కృష్ణా! దీనికి నీవే మూలకారణం. 
నీవు సకల ధర్మవేత్తవు. మధురభాషివి, సర్వకార్య దక్షుడవు అయి కూడా పాండవ కౌరవుల మధ్య 
యుద్ధం జరుగకుండా చూడక నిర్లక్ష్యం చేశావు. నీ రాయబారం సంధికి కాదు. దుర్యోధనాదులైన 
రాజులను నామరూపాలు లేకుండా చేయటానికే. ఇప్పుడు అందరూ పోయారు, అన్ని ప్రాంతాలు 


స్రీ పర్వ కథాసారం - 55 


బీడులయ్యాయి. దీనికి ఫలితం అనుభవించుము. నేను పతివ్రతాదీక్షతో పొందిన తపఃపుణ్యంతో నిన్ను 
శపిస్తున్నాను. దాయాదుల నడుమ పోరు కలిగి వారందరు నశించేటట్లు చేసినందువలన నీ దాయాదులు 
కూడా ఒకరినొకరు కొట్టుకొని చస్తారు. నీవు కూడా సరిగ్గా ఈనాటికి ము ప్పైెఏళ్ళకు దిక్కులేని చావు 
పొందుతావు. ఈనాడు కౌరవ వనితలు ఏ విధంగా ఏడుస్తున్నారో యాదవకాంతలు కూడా భర్తలను, 
కొడుకులను, బంధువులను పేరు పేరునా తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు (అని ఘోరంగా 
శపించింది). 


శ్రీకృష్ణుడు : (చిరునవ్వుతో) గాంధారీదేవి! యాదవులకు మునివరులు ఇచ్చిన ఘోరశాపం ముందే ఉన్నది కదా! 
మళ్ళీ నీవు దానిని పునరుక్తం చేశావు. దీనివలన నీవు కొత్తగా ఏమి సాధించావు చెప్పుము. యాదవులకు 
నాశనం తప్పదు. వారిని దేవతలు కూడా చంపలేరు. అందుచేత ఘోరయుద్దంలో పరస్పరం చంపుకొని 
చస్తారు. గాంధారీ! ఇక లెమ్ము చనిపోయిన బంధుమిత్రులకు దహన కార్యాలు చేయించాలి కదా! 
చివరకు ఒకమాట చెప్పుతాను వినుము. నీ కుమారుడు చేసిన దుర్మార్గాలు నీకు తెలియవా? 
దుర్యోధనుడి దురభిమానాన్ని నేను కాని, నీవు కాని, భీష్మ ద్రోణ బాహ్హికాదులు కాని, చివరకు ధృతరాష్ట్ర 
మహారాజు కాని మాన్సలేకపోయాము. అతడి దుశ్చర్యల ఫలితమే నేటి ఈ దుఃస్థితి. మీ తప్పువలన 
కలిగిన కీడుకు నన్ను బాధ్యుడిని చేయటం న్యాయమా? ఇకనైనా నీ శోకాన్ని దూరం చేసికొమ్ము. 
క్షత్రియవనితలు యుద్ధవీరులనే కొడుకులుగా కోరుకొంటారు. వారికై దుఃఖిస్తే శోకం రెండింతలౌతుంది. 
కాబట్టి నిగ్రహించుకొమ్ము'. 


శ్రీకృష్ణుడి మాటలు గాంధారి చెవులలో నిప్పులు పోశాయి. ఆమె మారుమాటాడలేక ఊరకుండి పోయింది. 


ధృతరాష్ట్రుడు : ధర్మరాజా! నీకు మన రెండు వైపుల సైన్యాలలోని జనుల సంఖ్య తెలుసు. యుద్ధంలో ఎంత మంది 
చనిపోయారో గుర్తుంటే చెప్పుము. 


ధర్మరాజు 


FS 


సిద్దులు, ఉత్తములు 76 కోట్ల 20 వేలమంది. ఇతరులు 24 వేల 320 మంది చనిపోయారు. 


ధృతరాష్ట్రుడు : వీరందరూ ఏయే గతులు పొందుతారో చెప్పగలవా? 


ధర్మరాజు : అస్త్రాల అగ్నిలో ఆహుతి అయిన వీరులు స్వర్గంలో ఇంద్రుడి అతిథులై అప్పరః స్రీలతో ఆనందిస్తారు. 
అస్త్రశస్త్రాలు ఆయువుపట్టులలో తగలటంచేత భయపడి పారిపోయినవారు యక్షలోకం చేరుతారు. 
ఇక- యుద్ధంలో ఏ విధంగా చనిపోయి స్వర్గానికే పోతారు కాని, నరకానికి పోరు - అని పండితులంటారు. 


ధృతరాష్ట్రుడు : ఈ చనిపోయినవారిలో దిక్కున్నవారూ ఉన్నారు. దిక్కులేనివారూ ఉన్నారు. వీరందరికీ విధి ప్రకారం 
దహన కర్మ చేయవచ్చునా? 


ధర్మరాజు : ఈ యుద్ధంలో పాల్గొన్నవారందరూ అగ్నిని సిద్ధంగా ఉంచుకొన్న యాజ్ఞికులవంటివారే. వీరందరికీ తల 
కొరివి పెట్టి, జలతర్పణాలు వదిలే అర్హత కలవారు లేరు. మనమే పూనుకొని ఆ పని నిర్వహించాలి. 


అప్పుడు ధర్మరాజు ధౌమ్యుడినీ, విదుర, సంజయులనూ పిలిచి మీరు భరత వంశీయులకు తప్ప మిగిలిన 
దిక్కులేని వారికందరికి విధి విధానాన్ని అనుసరించి దహనకర్మ చేయించండి” అని తగిన వారిని వారికి తోడుగా 
నియమించాడు, కావలసిన ద్రవ్యాలు సమకూర్చాడు. వారు ధర్మజుడు చెప్పినట్లు కర్తవ్యం నిర్వహించారు. ఒకవైపు వేడ 
స్వరాలు, మరొకవైపు స్త్రీల శోకనాదాలూ కలిసి ఆకాశమంతా మారుమోగిపోయాయి. 


స్రీ పర్వ కథాసారం - 56 


21. కర్ణుడు రాధేయుడు కాడు కౌంతేయుడు: 


ఆ తరువాత ధర్మరాజు ధృతరాష్ట్ర మహారాజును, కౌరవ వనితలను, బంధుజనులను కలుపుకొని గంగకు వెళ్ళి, 


స్నానాలు చేసి, మృతులకు తిలోదకాలు ఇచ్చాడు. అప్పుడు కుంతీదేవి ధర్మరాజు వద్దకు వచ్చి పొంగివస్తున్న దుఃఖంతో 
అందరూ వినేటట్లు ఈ విధంగా అన్నది. 


కుంతి 


ధర్మరాజు 


ధర్మరాజా! వినుము. కౌరవులకు తన వింటిని పెట్టనికోటగా ఉంచినవాడూ, యుద్ధక్రీడలలో s9 
అందరిచేత ప్రశంస లందుకొన్నవాడూ, దేవతలు కీర్తించగా అర్జునుడి మహాస్తానికి తల తెగి నేల 
కొరిగినవాడూ అయిన కర్ణుడు లోకులంతా పిలిచేటట్లు రాధేయుడు కాదు. నా కొడుకు. మీ అయిదుగురికీ 
అన్న. సూర్యుడి వరప్రసాదంగా నాకు అందమైన కవచకుండలాలతో పుట్టాడు. అందువలన ఆ 
మహానుభావుడికి తిలోదక ప్రదానం మీరు చేయండి. 


(దుఃఖిస్తూ) కర్ణుడు మహావీరుడు. దుర్యోధనుడు అతడి ఆసరా చూచుకొని అసమాన వీరులైన 
భీమార్భునులను ఎదుర్కొనటానికి సాహసించాడు. అతడి బలం చూచి విదేహాది రాజులు రారాజుకు 
సామంతులయ్యారు. అతడి బాహుబలం వలన పాండవ బలం అక్కడి కక్కడ అణగి ఉంటూ వచ్చింది. 
అతడి దివ్యాస్త్ర సంపదకు దేవతలు కూడా ఆశ్చర్యపడేవారు. అతడి మహాశక్తి మమ్ములను యుద్ధంలో 
చీకాకు కలిగించింది. అటువంటి ఆ మహాత్ముడి జన్మరహస్యాన్ని కొంగున నిప్పులు దాచిపెట్టినట్లు 
ఎట్లా ఇన్నాళ్ళు దాచావమ్మా?. ఒక్క అర్జునుడు తప్ప మరెవ్వరూ అతడి రథాన్ని ఎదిరించి నిలువగలిగినవారు 
లేరు. తొలిచూలుగా కర్షుడిని ఎందుకు కన్నావమ్మా? అట్లాంటి అద్వితీయ మహాపరాక్రమవంతుడిని 
చంపటంవలన నీవు నేర్చిన మంత్రం మా అందరికీ మహాశోకాన్ని తెచ్చిపెట్టింది. సూర్యకుమారుడైన 
కర్ణుడి మరణం బంధువులందరికీ దుఃఖం కలిగించింది. అభిమన్యుడూ, ఉపపాండవులూ, ద్రుపదుడి 
కుమారులూ, కురుకుమారులూ మరణించినప్పుడు కూడా ఇంతటి దుఃఖం కలుగలేదు. కర్ణుడు మా 
అన్న అని ముందుగానే తెలిసి ఉంటే కురుకుమారులు, వారి సైన్యం వ్యాకులం చెందకుండా ఎట్లా 
మసలు కొనాలో అట్టా మసలుకొనేవాళ్ళం, అట్లా అయి ఉంటే మానవ లోకానికి ఎ దుఃఖమూ కలిగేది 
కాదు.౫ 


అని ధర్మరాజు దుఃఖించాడు. వణకుతున్న చేతులతో కర్ణుడికి తిలోదకాలు ఇచ్చాడు. ఆ తరువాత శోకభారంతో 


భీమార్జున నకుల సహదేవులు అట్లాగే చేశారు. ధృతరాష్ట్ర గాంధారులూ, కురుకుమారుల భార్యలూ తర్పణాలు వదిలారు. 
కర్గుడిపై గల సోదరభావంతో ధర్మరాజు అతడి భార్యలనూ, పరిచారికలనూ పిలిపించి సముచితంగా గౌరవించి, బహుదక్షిణలతో 
పుణ్యదానాలు చేసి, విధి విధానంగా అపరకర్మలు చేశాడు. తరువాత బంధుజనులతో కలిసి గంగానదిని దాటి వెళ్ళాడు. 


బి.వి. సుబహ శ్యాం 
ప్రధాన సంపాదకుడు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శల్యపర్వము 
విషయసూచిక 
ఊహు 0న్వాన్తూ 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృ తమూలమను 
కృపాచార్యుడు దుర్యోధనునకు హితోపదేశంబు చేయుట 9-3-8 
దుర్యోధనుడు శిబిరంబు విడిచి సరస్వతీతీరంబు చేరుట 9-4-49 
దుర్యోధనుండు శల్యుని సేనానాయకుంగా జేయుట 9-6-5 
కౌరవ సైన్యంబు యుద్దసన్నద్ధంబై వెడలుట 9-7-10 
కురుపాండవుల పదునెనిమిదవనాంటి యుద్ద ప్రారంభము 9-7-43 
కర్ణుకొడుకులు చిత్రసేన సత్యసేన సుశర్ములు నకులుని చేత. జచ్చుట 9-9-12 
శల్య భీమసేనుల గదా యుద్ధము 9-10-42 
గదాయుద్దమున మూర్భితు(డైన శల్యుని. గృపుండు తొలంగం గొనిపోవుట 9-11-23 
ధర్మరాజు శల్యుని బాణంబులచేత మూర్భితుం డగుట 9-11-66 
సురధు(డను పాంచాలకుమారుం డశ్వత్థామచేం జచ్చుట 9-13-35 
శల్యధర్మనందనుల ద్వంద్వయుద్ధము 9-15-54 
విరధథుం డయిన శల్యుని నశ్వత్సామ దనరథములపై నిడుకొని పోవుట 9-15-65 
ధర్మరాజు శక్తి ప్రయోగించి శల్యునిం జంపుట 9-16-50 
శల్యుచుట్టంబు లొక్కపెట్ట ధర్మరాజుం జుట్టు ముట్టుట 9-17-3 
ధృష్టద్యుమ్న సాత్యకులచేత సాళ్వు6 డేనుంగుతోడ6 బీనుంగై పడుట 9-19-24 
శకుని సహదేవు లాశ్విక సహాయులై ఘోరంబుగా౭ బోరుట 9-21-32 
దుర్యోధనుమౌర్థ్యం బుద్దేశించి కృష్ణార్ణునులు సంభాషించుట 9-23-18 
దుర్విషహప్రభృతి కురుకుమారులు భీమునిచేం జచ్చుట 9- 24- 41 


ఉలూకు(డు సహదేవుచేత మృతుం డగుట 9-26-23 


171 


181 


విషయసూచిక: 58 


ద్వితీయాశ్వాసము 


దుర్యోధనుండు ద్వైపాయనం బను మడు.గున డాంగియుండుట 
కృపకృతవర్మాశ్వత్థామలు దుర్యోధనుం గని సంభాషించుట 

ధర్మరాజు మడుంగున డాంగియున్న దుర్యోధనుని దూజనాడుట 
దుర్యోధనుడు నీరిలోన యుండి ధర్మజున కుత్తరం బిచ్చుట 
దుర్యోధనుండు గదామండితుండై హదంబు వెడలివచ్చుట 
శ్రీకృష్ణుండు భీము నగ్గించి దుర్యోధనుతోడి గదాయుద్ధమునకు బనుచుట 
భీమదుర్యోధనుల గదాయుద్ధము సూడ బలరాముడు వచ్చుట 
ప్రభాసతీర్థ ప్రభావ వర్ణనము 

మంకణమహాముని మహాత్మ్యాభివర్ణనము 

కుమారస్వామి ప్రభావాభివర్ణనము 

కుమారస్వామి తారకాసురుం జంపి దేవతలకు ముదంబు సేయుట 
ప్రభావతి యను మునికన్యక మహిమాభివర్ణనము 

కురుక్షేత్ర ప్రభావాభివర్ణనము 

పాండవదుర్యోధనాదులు ద్వైపాయనప్రాదంబు విడిచి పాలికలనికి. బోవుట 
భీమసేన దుర్యోధనుల గదాయుద్ధము 

శ్రీకృష్ణు( డర్జునునితో భీమదుర్యోధనుల తారతమ్యంబు చెప్పుట 
దుర్యోధనుడు భీముగదాదండమున. దొడలు విజిగి పడుట 
శ్రీకృష్ణుడు బలరామునకు( గోపోపశమనంబు చేయుట 

తొడలు విజిగిపడిన దుర్యోధనుండు కృష్ణు నాక్షేపించుట 
పాండవులు కృష్ణసాత్యకులతో. గౌరవశిబిరంబునకు6 బోవుట 
అగ్నిదత్తం బైన యర్షునురథంబు కాలిపోవుట 

శ్రీకృష్ణుడు గాంధారి నూజడింప6 గరిపురంబునకు6 బోవుట 
శ్రీకృష్ణుడు కరిపురంబుననుండి పాండవులయొద్దకు వచ్చుట 
కృపకృతవర్మాశ్వత్థామలు దుర్యోధనుం జేరి విలపించుట 


-అద ప మాలా 


9-28-51 


9-29-41 


9-30-6 


9-30-35 


9- 31-45 


9-32-15 


9-33-2 


9-33-36 


9-37-1 


9-43-56 


9-45-63 


9-47-2 


9-52-4 


9-54-3 


9-56-1 


9-57-2 


9-57-45 


9-59-7 


9-60-27 


9-61-3 


9-61-14 


9-61-40 


9-62- 72 


9-64-3 


106 


203 


348 


357 


విషయసూచిక: 59 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సౌప్తికపర్వము 
విషయసూచిక 
హు వర్త 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృ తమూలము 

అశ్వత్థామ యులూకంబు కాకంబుల. జంపుట నాలోకించుట 10-1-39 
కృపాచార్యు. డశ్వత్థామకు నీతివిశేషంబు లెజింగించుట 10-2-1 
అశ్వత్థామ కృపాచార్యకృతవర్ములతో. దన పూన్కి స్థిరీకరించుట 10-3-1 
కృషాచార్యు(డు నిద్రాసక్తులం జంప దగదని యశ్వత్థామకు హితవు చెప్పుట 10-5-1 
అశ్వత్థామకు శివుడు భూతాకృతియై తోంచుట 10-6-1 
అశ్వత్థామ శివున కాత్మోపహారం బొసంగ నిశ్చయించుట 10-7- 4 
అశ్వత్థామకు శివుడు ప్రత్యక్షంబై ఖడ్గం బొసంగుట 10-7-59 
అశ్వత్థామ నిద్రాపరవశుం డగు ధృష్టద్యుమ్నుం జంపుట 10-8-21 
అశ్వత్థామ కరితురంగంబులపై కుటికి నజికుట 10-8-39 
అశ్వత్థామ శిఖండిం బొదివి చంపుట 10-8-66 
అశ్వత్థామ పాండవశిబిరంబు వెడలి కృపకృతవర్మలం గూడికొనుట 10-8-140 
అశ్వత్థామాది రథికత్రయంబు దుర్యోధనుం గనుంగొనుట 10-9-11 


380 


385 


397 


404 


412 


418 


428 


433 


443 


451 


455 


విషయసూచిక: 60 


ద్వితీయాశ్వాసము 


ధర్మరాజు తన పుత్రు లశ్వత్థామచే( జచ్చుట విని పలవించుట 
ద్రౌపది యశ్వత్థామం బరిభవింప భీమసేను నియోగించుట 
ధర్మజ ధనంజయ కృష్ణు లశ్వత్థామమీందికి( బోవుట 
అశ్వత్థామార్టునుల బ్రహ్మశిరోనామకాస్త్రంబు లొండింటిం దాకుట 
శ్రీకృష్ణు( డుత్తరగర్భంబు దగ్గంబు గాకుండ( జేయ నిశ్చయించుట 
భీమసేను డశ్వత్థామశిరోరత్నంబు ద్రౌపది కిచ్చుట 
ధర్మరాజునకు. గృష్టుండు శివప్రభావంబు చెప్పుట 


రుద్రుడు దేవతలు సేయు యజ్ఞంబు సేరుట 


I Tm 


10-19-9 


10-11-21 


10-13-1 


10-15-1 


10-16-1 


10-16-25 


10-17-6 


10-18-1 


471 


482 


489 


494 


502 


507 


513 


517 


విషయసూచిక: 61 


శ్రీమదాంధ్ర మహాభారతము 


త్రీ 
సై పర్వము 
విషయసూచిక 
జు 0నన్తో 
ప్రథమాశ్వాసము 
నిషయము సంస్కృ తమూలము 
విదురుడు ధృతరాష్టునకు దుఃఖోపశమనంబు చేయుట 11-12-1 
విదురుడు ధృతరాష్టునకు సంసారగహనంబు తెజం గెజింగించుట 11-565-1 
కృష్ణద్వైపాయనముని ధృతరాష్టునకు దుఃఖోపశమనంబు చేయుట 11-8-12 
ధృతరాష్టుండు సపరివారంబుగా. బొలికలనికిం బోవుట 11-9-55 
కృపాచార్యుండు గాంధారి నూరార్చిన ప్రకారము 11-10-5 
ధర్మరాజు దమ్ములతోడ ధృతరాష్ట్రునొద్దకు6 బోవుట 11- 11-1 
ధర్మజుని శపింపయూనిన గాంధారిని వ్యాసు6 డూరార్చుట 11-13-6 
భీముడు గాంధారికి. గోపోపశమంబుగా నుత్తరంబు లిచ్చుట 11-14-1 
పాండవులు కుంతీదేవికడకు గాంధారిపంపునం బోవుట 11-15-9 
ద్వితీయాశ్వాసము 
గాంధారి పొలికలను చూచి కృష్ణునితో జెప్పి దుఃఖించుట 11- 16-18 


గాంధారి దుర్యోధనుని కళేబరంబు చూచి పలవించుట 11-17-1 


623 


629 


విషయసూచిక: 62 


గాంధారి దుశ్శాసనుని కళేబరంబు చూచి పలవించుట 

గాంధారి యభిమన్యుకళేబరంబు గనుంగొని ప్రలాపించుట 

గాంధారి సైంధవుని కళేబరంబు చూచి వాపోవుట 

గాంధారి శరతల్పగతుం డగు భీష్ము నుద్దేశించి శోకించుట 

గాంధారి శకునికళేబరము గాంచి యతనిచేత లుగ్గడించి శోకించుట 
గాంధారి శ్రీకృష్ణునకు శాపం బిచ్చుట 


కుంతి ధర్మజునకు గర్భుండు దనకొడు కగుట దెలుపుట 


sea ల 


11-18-19 


11- 20-1 


11- 22-7 


11-23-14 


11- 24-21 


11- 25- 36 


11-27-1 


640 


647 


656 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శల్య, సౌప్తిక, స్తీ పర్వములు 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
శల్యపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ గిరిజాసమవాయమ । హాగురు తరశుభగ సంపదాలంబ! సదా 
యోగిజన క్షేమ సమీ | హాగర్ణిత దివ్యచిత్త! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మితో; గిరిజా= పార్వతితో; సమవాయః= విడదీయరాని సంబంధం కలిగిన; మహా= మిక్కిలి; గురుతర= 
గొప్పది అయిన అనగా వర్షింపశక్యం కాని అనంతమైన; శుభగ= మంగళకరాలగు; సంపద్‌= ఐశృర్యములకు; ఆలంబ= 
ఆధారమయినవాడా!; సదా= ఎల్లప్పుడు; యోగిజన= (బ్రహ్మజ్ఞానులగు మహర్షులయొక్క; క్షేమ= సంరక్షణయందలి; సమీహా= 
తీవ్రమయిన కోరికతో అనగా ఇచ్చాశక్తితో; గర్భిత= నిండిన; దివ్యచిత్త!= ఉత్తమగుణాలు గల హృదయం కలవాడా!; (దయ, 
కరుణ, (పేమ మొదలగు గుణములు; దివ్యములు- అట్టి గుణాలతో నిండిన చిత్తం దివ్యచిత్తం); హరి= విష్ణువు; హర= 
శివుడు- అనే భేదం లేని అనగా హరిహర అభేదరూపం కలిగిన - పరబ్రహ్మ స్వరూపా! హరిహరనాథా!= (సంబోధనం.) 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! నీవు లక్ష్మీపార్వతులతోడి విడదీయరాని సంబంధం కలవాడవై (అనగా హరికి 
లక్ష్మితోను, హరునకు పార్వతితోను విడదీయరాని సంబంధం కలవాడవు), సకల కల్యాణ ప్రదాలైన మహైశ్వర్యాలకు 
ఆ(శ్రయుడవు. నీవు ఎల్లప్పుడు బ్రహ్మజ్ఞానులైన యోగిజనుల సంరక్షణనే అ పేక్షిస్తావు. 


విశేషం: సమవాయము - ఇది తర్కశాస్త్ర పదం. మధువు నుండి మాధుర్యం విడదీయరానిది. అట్టే అగ్నికి ఉష్ణమునకు, 
వాయువునకు స్పర్శమునకు విడదీయరాని సంబంధం. ఇదియే సమవాయము. ఇందు శ్రీగిరిజలకు సమవాయము. హరిహరులకు 
సమవాయము. శ్రీహరులకు గిరిజాహరులకు సమవాయము. ఇది హరిహరాద్దైతమును ప్రతిపాదించటంలో తిక్కయజ్య్వహృదయం. 


క దేవా! జనమేజయ ధా । త్రీవల్లభు. డుత్ఫుకత్వరేఖాసౌమ్య 

శ్రీవిలసితు(డై యిట్లను€ । దా వైశంపాయనున కుదాత్త వినీతిన్‌. 2 
ప్రతిపదార్థం: దేవా= హరిహరనాథా!; జనమేజయ= జనమేజయుడను; ధాత్రీ= భూమికి; వల్లభుండు= భర్తఅయినవాడు 
అనగా జనమేజయమహారాజు; ఉత్సుకత్వ= కుతూహలం అను; రేఖా= కాంతివలన; సౌమ్య= ప్రశాంత; శ్రీ= సౌందర్యముతో; 


విలసితు(డై= (ప్రకాళశించుచున్నవాడగుచు; ఉదాత్త= ఉన్నతమైన; వినీతిన్‌= వినయముతో; తాన్‌= తనంతతానుగా; 
వైశంపాయనునకున్‌= వైశంపాయన మహర్షితో; ఇట్టు= ఈ ముందు చెప్పబోవు విధంగా; అనున్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజు మిక్కిలి కుతూహలం కలవాడై వినయంతో వైశంపాయన 
మహర్షితో ఇట్టా అన్నాడు. 
ంె ౮ 


విశేషం: సామాన్యంగా పురాణకథలు అన్నీ ఉ(గ్రశ్రవసుడు అనే సూతుడు శౌనకాది మహర్షులకు సత్రయాగమున చెప్పుతున్నట్టు 
సాగుతాయి. మహాభారత రచనలో ఆదికవి నన్నయ ఆ మార్గాన్నే అవలంబించారు. కాని తిక్కయజ్య స్వతంత్రించి ఏను 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


విన్నపంబు సేయు తెజంగుగా అంతస్పన్నిధిం గలిగించుకొని అమ్మహాకావ్యంబు నర్థంబు సంగతంబు సేసెది అని తానుగా 
హరిహరనాథునకు మహాభారత కథను విన్నవిస్తున్నట్టు పదిహేను పర్వములను రచించాడు. కావ్యాన్ని కూడా హరిహరనాథుడికే 
అంకితమొనర్చి హరిహర అద్వైతమును అవలంబించాడు. ఇది తిక్కయజ్య విశిష్టత. 


జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు. వైశంపాయనుడు వ్యాసభగవానుడి శిష్యుడు. పైల, సుమంత, వైశంపాయన 
జైమినులు నల్వురు వ్యాసభగవానుడి శిష్యులు. చతుర్వేదాలను, అష్టాదశ పురాణాలను ముల్లోకాలకు వ్యాప్తి చెందించిన 
మహర్షులు. 

9 

క. దురమున నమ్మెయిం గర్జుండు | పరిమార్పంబడిన నల్పపరిజను(డై య 

క్కురుపతి యజయ్యులగున | య్యరులయెడం బిదప నెట్టులయ్యె? మునీంద్రా! 3 
ప్రతిపదార్థం: మునీంద్రా!= వైశంపాయన మహామునీ!; పిదపన్‌= అటు తరువాత; దురమునన్‌= యుద్దంలో; ఆ+మెయిన్‌= 
ఆ వఏధంగా-కర్షుడు= సైన్యాధ్యక్షుడైన కర్ణుడు; పరిమార్సంబడినన్‌= చంపబడగా; ఆ కురుపతి= కొరవనాథుడైన దుర్యోధనుడు; 
అల్స= తక్కువ; పరిజను(డై= సేవకులు కలవాడై - అనగా స్వల్పసైన్యము కలవాజై; అజయ్యులగు= జయింపశక్యముకాని; 
అ+అరులఎడన్‌= ఆ శత్రువులైన పాండవులతో; ఎట్టులు= ఏ విధంగా; అయ్యెన్‌?= (యుద్దం) జరిగినది? 


తాత్సర్యం: ఓ వైశంపాయన మహామునీ! (ఆ పదియేడవ రోజు) యుద్దంలో కౌరవసైన్యాధ్యక్షుడైన కర్షుడు ఆ 
విధంగా చంపబడగా, స్వల్పసైన్యం గల దుర్యోధనుడు అజేయులైన పాండవులతో ఏ విధంగా యుద్దం చేశాడు? 


తే. ఏను మును విన్న యక్కౌరవేంద్రపాండు । విభు తనూజుల చరితంబు వేడ్క బెంచెం 

జెవుల తియ్యంబు దళుకొత్తం జెప్ప మనఘ! వారిదైన యనంతర వర్తనంబు. 4 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వైశంపాయన మహామునీ; ఏను= నేను; మును= ఇంతకుముందు; విన్న= వినినటువంటి; 
ఆ కౌరవేంద్ర= ఆ కురుపతి అయిన దుర్యోధనుడియొక్క; పాండువిభు= పాండురాజుయొక్క; తనూజుల= కుమారులయిన 
పాండవులయొక్క; చరితంబు= చరిత్ర; వేడ్కన్‌= నాలో కుతూహలమును; పెంచెన్‌= పెంపొందించెను; ఎక్కువచేసెను; 
వారిదైన= ఆ కారవపాండవులయొక్క; అనంతర వర్తనంబు= అటుతరువాత (ప్రవర్తనం; చెవుల తియ్యంబు= చెవులకు 
ఇంపు; తళుకొత్తన్‌= మిక్కిలి (ప్రకాశింపగా; చెప్పుము= వినిపించుము. 


తాత్పర్యం: పవిత్రుడైన ఓ వైశంపాయన మహామునీ! నేను మీ వలన ఇంతవరకు వినిన కౌరవపాండవుల చరిత్రం 
ఇంకనూ వినాలని మిక్కిలి కుతూహలం రెకెత్తెతున్నది. అందువలన వారి అనంతర చరిత్రను చెవుల కింపుగా 
వినిపించుము. 


వ. అని యడిగిన వైశంపాయనుం డమ్మహీనాయకున కి ట్లనియె నట్లు కర్ణుండు దెగిన దుర్యోధనుండు 
హతావశిష్ట వసుధావరులు పరివేష్టింప( గొంచెపు మూ(కలతోడ విడిదలకుం జని సుహృజ్ఞనంబులు దేర్వ 
విషాదం బుడిచి సముత్సాహదోహలియై శల్యునిం దనకు సేనాపతి. గావించి వేగుటయు బలుపుంబొలుపును 
వెలయ. బొలికలనికి నడచె. బాండవేయులును బలంబుతోడం బన్నియేతెంచిన నయ్యిరువాంగునకు 
సురాసురసమరంబునుం బోని సంగ్రామం బయ్యె నంత మధ్యాహ్నంబున నమ్మద్రపతి యుధిష్టిరు 
పరాక్రమంబునం దెగియె. బదంపడి తనభటులుం జెలులు. జుట్టంబులును సమసిన నుక్కుదక్కి 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 3 


యతక్కురువిభుం డనిపని సాలించి వెఐం బొందెడుడెందంబుతో నొక్కరుండునుం దొలంగం బాలి యొక్క 
మడువుసొచ్చి దాగి యుండె నట గెలుపునుబ్దునం బొంపిరివోవు పాండవేయు లతం డందునికి యెటింగి 
యయ్యెడకు నరిగి నలిరేంగి చుట్టుముట్టి పిలిచిన వెడలి వడముడి తోడిపెనంకువం బెద్దయుంబ్రొద్దు పెనంగి 
యాభూనాథుండును బ్రొద్దు సాల వాలినప్పడు భీముగదాఘాతంబున( దొడలు విటిగి పడియె నంత 
నిశాసమయంబున నశ్వత్థామ కృపకృతవర్మలు దనకుం దోడుగా ధర్మనందనస్కంధావారంబు. బొదివి 
పాంచాల ప్రభద్రక మాత్స్య ప్రభృతి శేషసైన్యంబుల సమయించె మజునాండు సంజయుండు కురుక్షేత్రంబున 
నుండి పూర్వాహ్థాంబునం గరినగరంబున కరుగుదెంచి. 5 


ప్రతిపదార్థం: అని= ఈ విధముగా; అడిగిన= జనమేజయుడు అడుగగా; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి ఆ 
మహీ= ఆ భూమికి; నాయకునకున్‌= మహారాజైన జనమేజయునకు; ఇట్టు= ఈ విధముగా; అనియెన్‌= చెప్పెను; అట్టు= 
ఆ విధముగ; కర్షుండు; తెగినన్‌= యుద్దమునందు చావగా; దుర్యోధనుండు; హత= చంపబడగా; అవళిస్ట= మిగిలిన; 
వసుధావరులు= రాజులు; పరివేష్టింపన్‌= చుట్టుముట్టగా; కొంచెపు= కొద్దిపాటి; మూంకలతోడన్‌= సైనికులతో; విడిదలకున్‌= 
విడిదిచేయుచోటునకు; చని= వెడలి; సుహృజ్ఞనంబులు= స్నేహితులు; తేర్చన్‌= ఓదార్భగా; విషాదంబు= దుఃఖమును; ఉడిచి= 
పోగొట్టుకొని; సముత్సాహ= మిక్కిలి ఉత్సాహమువలన; దోహలియై= (పేరేపింపబడినవాడై; శల్యునిన్‌; తనకున్‌= తన పక్షమునకు; 
సేనాపతిన్‌= సైన్యాధ్యక్షునిగా; కావించి= చేసి; వేగుటయున్‌= తెల్లవారుటయు; బలుపు= బలమును; పొలుపును= ఒప్పును; 
వెలయన్‌= (ప్రకాశింపగా; పొలికలనికిన్‌= యుద్దభూమికి; నడచెన్‌= వెడలెను; పాండవేయులును= పాండురాజుకుమారులైన 
ధర్మరాజు మొదలగువారు కూడ; బలంబుతోడన్‌= తమ సైనికబలముతో; పన్ని= వ్యూహరచన చేసి యుద్దమునకు సిద్దపడి; 
ఏతెంచినన్‌= రాగా; అయిరువాంగునకున్‌= రెండుపక్షముల సైన్యమునకు; సుర= దేవతలయొక్క; అసుర= రాక్షసులయొక్క; 
సమరంబునున్‌= యుద్ధమును; పోని= పోలిన; సంగ్రామంబు= యుద్దము; అయ్యెన్‌; అంతన్‌= అప్పుడు; మధ్యాహ్నంబునన్‌; 
ఆ+మ(ద్రపతి= అట్టి శల్యుడు; యుధిస్టిరు పరాక్రమంబునన్‌= ధర్మరాజుయొక్క శౌర్యమువలన; తెగియెన్‌= చనిపోయెను; 
పదంపడి= మరియు ఆ వెనువెంటనే; తన= తనయొక్క; భటులున్‌= సైనికులును; చెలులున్‌= స్నేహితులును; చుట్టంబులును= 
బంధువులును; సమసినన్‌= చనిపోగా; ఉక్కు= బలము; తక్కి= కోల్పోయి; ఆ+కురువిభుండు= ఆ దుర్యోధనుడు; అనిపని= 
యుద్దం చేయటం; చాలించి= మానివేసి; వెజన్‌= భయమును; పొందెడు= పొందినటువంటి; డెందంబుతోన్‌= హృదయముతో; 
ఒక్కరుండునున్‌= ఒక్కడును; తొలంగంబాణతి= తొలగిపోయి (అనగా యుద్దభూమినుండి వెడలిపోయి); ఒక్క= ఒక; 
మడువు= లోతైన కొలను; చొచ్చి= ప్రవేశించి; దాంగి= మరుగుపడి; ఉండెన్‌; అట= అక్కడ; గెలుపు+ఉబ్బునన్‌= విజయంయొక్క 
ఉత్సాహంవలన - అనగా విజయోత్సాహంవలన; పొంపిరివోవు= విజృంభించిన; పాండవేయులు; అతండు= ఆ దుర్యోధనుడు; 
అందున్‌= ఆ మడువునందు; ఉనికి= ఉండుట; ఎతీంగి= తెలిసికొని; ఆ+ఎడకున్‌= ఆ స్థానమునకు; అరిగి= వెడలి; 
నలిరే/౧= మిక్కిలిరెచ్చిపోయి - అనగా మిక్కిలి ఉద్రేకం పొంది; చుట్టుముట్టి= ఆ మడువు చుట్టునుమూగి; పిలిచినన్‌= 
పిలువగా; వెడలి= బయటకువచ్చి; వడముడితోడి= భీముడితోడి; పెనంకువన్‌= యుద్ధమున; పెద్దయున్‌= ఎక్కువ; ప్రొద్దు= 
కాలం - అనగా ఎక్కువసేపు; పెనంగి= యుద్దముచేసి; ఆ భూనాథుండును= భూమికి భర్త అయిన ఆ దుర్యోధనుడు; 
ప్రొద్దు= సూర్యుడు; చాలన్‌= ఎక్కువగా; వాలినప్పుడు= (క్రుంకిన సమయమున; భీము= భీముడియొక్క; గదా= గద అను 
ఆయుధముయొక్క; ఘాతంబునన్‌= దెబ్బవలన; తొడలు, విణిగి= ముక్కలుగా విరిగి; పడియెన్‌= (క్రిందపడిపోయెను; 
అంతన్‌= అటు తరువాత; నిశాసమయంబునన్‌= రాత్రి సమయమునందు; అశ్వత్భామ= [ద్రోణుడి కుమారుడైన అశ్వత్తామ; 
కృప= (ద్రోణుని బావమరది అయిన కృపుడును; కృతవర్మ= భోజదేశమునకు అధిపతి అయిన కృతవర్మయు; తనకున్‌; 
తోడుగాన్‌= తోడురాగా; సహాయము రాగా; ధర్మనందన= ధర్మరాజుయొక్క; స్కంధావారంబున్‌= సైనిక శిబిరంబును; 
పొదివి= క్రమ్ముకొని; పాంచాల= పాంచాలదేశముయొక్క; (ప్రభద్రక= ప్రభద్రకులను క్షత్రియదళము; మాత్స్య= మత్స్య దేశ 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


క్షత్రియదళము; ప్రభృతి= ఈ మొదలగు; శేష= మిగిలిన; సైన్యంబులన్‌= సేనలను; సమయించెన్‌= సంహరించెను; 
మణునాండు= మరుసటి దినమున; సంజయుండు; కురుక్షేత్రంబుననుండి= కురుక్షేత్రయుద్దభూమినుండి; పూర్వాహ్హంబునన్‌= 
మధ్యాహ్నానికి ముందు కాలాన; కరినగరంబునకున్‌= హస్తినాపురమునకు; అరుగుదెంచి= వచ్చి. 


తాత్పర్యం: జనమేజయమహారాజు పాండవులు అటుపిమ్మట ఏమి చేశారని అడుగగా వైశంపాయన మహాముని 
ఈ విధంగా చెప్పాడు; కర్షుడు చనిపోయిన తరువాత యుద్దంలో చనిపోగా మిగిలిన రాజ్రేష్టులు తన చుట్టును 
చేరి ఉండగా కొంచెం సైన్యాన్ని వెంటనిడికొని దుర్యోధనుడు విడిదికి వెళ్ళాడు. అక్కడ స్నేహితులు దుఃఖితుడైన 
అతడిని ఓదార్భగా దుఃఖాన్ని విడిచి, మరల సమరోత్సాహాన్ని సంతరించుకొని మ ద్రపతి అయిన శల్యుడిని తనకు 
సేనాపతిగా చేసికొని తెల్లవారిన వెంటనే సైనికబలమును సమకూర్చుకొని మరల యుద్దభూమికి వెళ్ళాడు. పాండవులు 
కూడా తమ సైనికబలంతో వ్యూహరచన కావించుకొని యుద్దానికి సిద్దమై రాగా, ఆ ఇరుపక్షాలవారికి దేవరాక్షసుల 
యుద్దమును పోలిన యుద్ధం జరిగింది. అంతట మధ్యాహ్నసమయాన ధర్మరాజు మహాపరాక్రమంతో కౌరవసైన్యాధిపతి 
అయిన శల్యుడిని చంపివేశాడు. అటు తరువాత వెనువెంటనే దుర్యోధనుడి సైనికులు, స్నేహితులు, చుట్టములు, 
ఆ యుద్ధంలో చనిపోగా సమస్తబలాన్నీ కోల్పోయి దుర్యోధనుడు సమరం చాలించి, భయంతో ఒంటరిగా ఆ 
యుద్దభూమినుండి తొలగిపోయి, ఒక లోతైన జలాశయంలో దిగి దాగి ఉన్నాడు. ఇక అక్కడ విజయోత్సాహంతో 
విజృంభించిన పాండవులు దుర్యోధనుడు మడుగులో దాగి ఉండటాన్ని గమనించి, అక్కడకు వెడలి, ఆ మడువును 
చుట్టుముట్టి, మహోద్రేకంతో దుర్యోధనుడిని పిలువగా అతడు ఆ మడువునుండి పైకి వచ్చి భీముడితో చాలాసేపు 
యుద్దం చేశాడు. అంతట సూర్యాస్తమయ సమయంలో భీముడి గదాఘాతమున తొడలు విరిగి దుర్యోధనుడు 
నేలకు ఒరిగాడు. అనంతరం రాత్రి సమయంలో కృపకృతవర్మలు తోడు రాగా అశ్వత్థామ ధర్మరాజుయొక్క సైనిక 
శిబిరంలోనికి ప్రవేశించి, యుద్దంలో పాండవపక్షాన మిగిలిన పాంచాల ప్రభద్రక మాత్స్య సైనికులను సంహరించాడు. 
ఆ మరునాటి మధ్యాహ్నానికి ముందుగా సంజయుడు కురుక్షేత్రం నుండి హస్తినాపురానికి వచ్చి. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


చ. పాొరింబొరి మోము బాష్పజలపూరము గ్రమ్మంగ నూర్వ్వబాహుందై 
చరణయుగంబు దొట్రువడ సంభృతశోకత రాజవీథి నె 
వ్వరి( గనియైన హా మహితవైభవ హా ధృతరాష్ట్రపుత్ర! హా 
కరిపురనాథ! యం చెలు(గు గద్గదికం దగులంగ నేడ్డుచున్‌ ॥ 6 


ప్రతిపదార్థం: పొరిన్‌+సారిన్‌= మాటిమాటికి; మోమున్‌= ముఖమును; బాష్పజల పురము= కన్నీటి వెల్లువ; (క్రమ్మ(గన్‌= 
ఆవరించగా; ఊర్ణ్వబాహు(డు+ఐ= పైకి ఎత్తబడిన చేతులు కలవాడై; చరణయుగంబు= రెండు కాళ్ళు; తొట్రుపడన్‌= 
తొందరపాటు వలన తడబడగా; సంభృత= మిక్కిలియెన; శోకతన్‌= దుఃఖముతో; రాజవీథిన్‌= రాజమాగ్గమున; ఎవ్వరిన్‌= 
ఏ ఒక్కరిని; కని+ఐనన్‌= చూచినను; హా!= అయ్యో!; మహిత వైభవ= గొప్ప సంపద గల; ధృతరాష్ట్ర= ధృతరాష్టునియొక్క; 
పుత్ర!= కుమారా!; హా!= అయ్యో!; కరిపుర= హస్తినాపురమునకు; నాథ!= (ప్రభువు అయినవాడా!; అంచున్‌= అనుచు; 
ఎలు6గు= కంఠధ్వని; గద్గదికన్‌= గాద్గద్యమును - డగ్గుత్తికను; తగులంగన్‌= పొందగా; ఏడ్చుచున్‌= దుఃఖిస్తూ, 


తాత్సర్యం: ఆ సంజయుడు కురుక్షేత్రంనుండి హస్తినాపురానికి వచ్చి, మాటిమాటికి ముఖం కన్నీటితో నిండిపోగా, 
చేతులు పైకెత్తి, కాళ్ళు తొట్రుపాటు పడుతుండగా దుఃఖ భారంతో, హస్తినాపుర రాజమార్గంలో ఎవరు కనిపించినా 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 5 


'హా మహితవైభవా! హా ధృతరాష్ట్రపుత్రా! హా కరిపురనాథా!' అంటూ గద్గదస్వరంతో ఎలుగెత్తి ఏడుస్తూ, (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


కు జననయన చకోరానం । దను(డగు నృపచంద్రు. డనుచితంబయిన విధం 
బున నస్తమించె నంచుం । దనుడోలన భరితభూరిదైన్యుం డగుచున్‌. 7 


ప్రతిపదార్థం: జన= (ప్రజలయొక్క; నయన= నేత్రములనెడి; చకోర= చకోరపక్షులకు; ఆనందనుండు= సంతోషమును 
కలిగించువాడు; అగు= అయినటువంటి; నృప= రాజు అనెడి; చంద్రుండు= చందమామ; అనుచితంబు+అయిన= ఉచితం 
కాని; విధంబునన్‌= (ప్రకారంగా; అస్తమించెన్‌= మరణించెను; అంచున్‌= అనుచు; తను= శరీరంయొక్క; డోలన= ఊగుటచేత; 
భరిత= నిండిన; భూరి= అధికమైన; దైన్యుండు= దీనత్వం కలవాడు; అగుచున్‌= జౌతూ. 


తాత్సర్యం: చంద్రుడు చకోర పక్షులకు ఆనందాన్ని చేకూర్చేటట్టు ప్రజలనేత్రాలకు ఆనందాన్ని చేకూరుస్తున్న 
రాజచం(ద్రు డయిన దుర్యోధనుడు అనుచితంగా మరణించాడు - అంటూ మిక్కిలి దుఃఖభారంతో సంజయుడు 
దీనుడై (ధృతరాష్ట్ర మందిరాన్ని (ప్రవేశించాడు). 


విశేషం: 'జన నయన చకోరానందను. డగు నృపచం(ద్రుడు అస్తమించె' - ఇది చక్కని రూపకాలంకారం. 


వ. చని ధృతరాష్ట్ర మందిరంబు ప్రవేశించి లోపలికొలువున గాంధారియుం గోడంద్రును విదురుండును 
మటియును దగు చుట్టంబులునుం బరివేష్టింప( గర్జులేమికి. బ్రేముడించు పలుకులు సెల్ల నుల్లంబు 
దురపిల్లనున్న యన్నర నాథుం గని డగ్గుత్తికవెట్టుచు( దనపేరు సెప్పికొని చేరి పాదప్రణామం బాచరించి 
యేడ్పు బెరయు నెలుంగుతో నిట్లనియె. 8 

ప్రతిపదార్థం: చని= వచ్చి; ధృతరాష్ట్ర= ధృతర్మాష్టునియొక్క; మందిరంబు= భవనములోనికి; (ప్రవేశించి= చొచ్చి; 

లోపలికొలువునన్‌= లోపల ఉన్న సభాస్థానమునందు - అనగా ఆంతరంగిక సభామండపమునందు; గాంధారియున్‌= 
గాంధారియు; కోడండ్రును= కోడళ్ళును; విదురుండును; మటియును= ఇంకను; తగుచుట్టంబులునున్‌= దగ్గరిబంధువులును; 
పరివేష్టింపన్‌= చుట్టును మూగి ఉండగా; కర్షులేమికిన్‌= కర్గునియొక్క మరణమునకు; (ప్రేముడించు= దుఃఖపూరితములు 
అయిన; పలుకులు= మాటలు; చెల్లన్‌= కొనసాగగా; ఉల్లంబు= హృదయము; దురపిల్లన్‌= తపించుచుండగా; ఉన్న= 
ఉన్నటువంటి; ఆ నరనాథున్‌= ఆ ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి; పాద= పాదములకు; ప్రణామంబు= నమస్కారం; ఆచరించి= 
చేసి; ఏడ్పు= దుఃఖము; బెరయు= వ్యాపించు; ఎలుంగుతోన్‌= పెద్దకంఠధ్వనితో - అనగా బోరుబోరున ఏడుస్తూ; ఇట్టు= 
ఈ (ప్రకారముగా; అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడి మందిరం లోనికి ప్రవేశించాడు. ఆ మందిరంలోపల ఉన్న అంతరంగిక 
సభామండపంలో, గాంధారియు, కోడళ్ళును, విదురుడును, దగ్గరిచుట్టాలు ఆ ధృతరాష్ట్రుడి చుట్టూ మూగి ఉన్నారు. 
అప్పుడు ధృతరాష్టుడు కర్టుడి మరణానికి దుఃఖిస్తూ సంతాపంతో నిండిన హృదయంతో తపిస్తుండగా, ఆ 
ధృతరాష్టుడిని చూచి, గద్గదస్వరంతో తనపేరు చెప్పుకొని, దగ్గరకు పోయి, పాదాలకు నమస్కరించి సంజయుడు 
బోరుబోరున ఎలుగెత్తి ఏడుస్తూ, ఈ విధంగా చెప్పాడు. 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ, “జననాథ! శల్యుండు సమసె సౌబలుండు గీ । టడంగె నులూకుండు మడిసె సకల 
సంశప్తకులు( గడచనిరి కాంభోజశ । తానీకములు దెగటాటి యవన 
పార్వతీయమ్లేచ్రబలములు ద్రుంగె నల్‌ । దిక్కులమన్నీలు. దక్కుంగలుగు 
నరనాయకులును జచ్చిరి కుమారులు గల | యందటు' దెగిరి కర్ణాత్మజులును 


తే. బొలిసిరయ్య! వృకోదరు పలుకు దప్ప । కుండ దద్గదాదండప్రచండనిహతి 
రెండు దొడలును విటిగి ధరిత్రి. బెలుచం । గూలి రూపటథి రారాజు ధూళి బ్రుంగె. 9 


ప్రతిపదార్థం: జననాథ!= ధృతరాష్ట్ర మహారాజా! శల్యుండు= మద్రపతి అయిన శల్యుడు; సమసెను= చనిపోయెను; 
సౌబలుండు= గాంధార రాజు శకుని; గీటడలౌన్‌= చచ్చెను; ఉలూకుండు= శకుని పుత్రుడు అయిన ఉలూకుడు; మడిసెన్‌= 
మరణించెను; సకల= సమస్తమైన; సంశప్తకులు= త్రిగర్తాధీశ్వరులగు సుశర్మ, సత్యరథుడు, సత్యసేనుడు, సత్యకర్ముడు, 
మొదలగు వారు; కడచనిరి= చచ్చిరి; కాంభోజ= కాంభోజరాజు సుదక్షిణుడు - అతడిసేనలు; శతానీకములు; తెగటాటెన్‌= 
చచ్చిపోయాయి; యవన= యవనదేశాధీశులయొక్క; పార్వతీయ= పార్వతీయుడను రాజుయొక్క (ఇతడు కుక్షి అను 
దానవుడి అంశవలన జన్మించాడు.); మ్లేచ్చ= మ్లేచ్చ దేశాధీశులయొక్క; బలములు= సేనలు; (త్రుంగెన్‌= నేలకూలెను; నల్‌= 
నాలుగు; దిక్కుల= దిక్కులనుండి; వచ్చిన; మన్నీలున్‌= రాజ'శ్రేష్టులును; తక్కు= మిగిలి; కలుగు= ఉన్న; నరనాయకులును= 
రాజులును; చచ్చిరి= మరణించారు; కుమారులు= రాజపుత్రులు; కల= ఇంకను ఉన్న; అందయున్‌= అందరును; తెగిరి= 
చచ్చారు; క్రర్ల= కర్షునియొక్క; ఆత్మజులును= పుత్రులును; పొలిసిరి= చచ్చిరి; అయ్య!= ఓ పూజ్యుడా - ధృతరాష్ట్ర 
మహారాజా!; వృకోదరు= భీముని యొక్క (తోడేలు పొట్టవంటి పొట్టకలవాడు కావున భీముడికి వృకోదరుడని పేరు); పలుకు= 
మాట; తప్పకుండన్‌= అబద్దం కాకుండగ; తద్‌= ఆ; గదాదండ= గదాయుధముయొక్క; ప్రచండ= తీవ్రమైన; నిహతిన్‌= 
దెబ్బవలన; రెండు+తొడలును= రెండు తొడలును; విణిగి= ముక్కలై; ధరిత్రిన్‌= భూమిపై; పెలుచన్‌= దబ్బున; కూలి= 
పడిపోయి; రూపణీ= రూపము చెడి; రారాజు= దుర్యోధనుడు; ధూళిన్‌= దుమ్ములో; (బ్రుంగెన్‌= పడ్డాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడు, శకుని, శకుని కుమారుడు ఉలూకుడు, సమస్త సంశప్తకులు, 
కాంభోజరాజులు, శకులు, యవనులు, పార్వతీయులు, మ్రేచ్చులు, వారి బలాలు నలు దిక్కులనుండి వచ్చిన 
రాజులు, రాజపుత్రులు కర్టుడి కుమారులు అందరూ యుద్దంలో మరణించారు. ఇక భీముడి (ప్రతిజ్ఞ ప్రకారం 
గదాఘాతం వలన రారాజు దుర్యోధనుడు రెండు తొడలు విరిగి నేలకూలి రూపం చెడి దుమ్ము కొట్టుకొని ఉన్నాడు. 


విశేషం: ఈ సీసపద్యంలో తిక్కయజ్వ వాడిన పదమును వాడకుండా - తొమ్మిది శబ్ద్రములను ప్రయోగించాడు. ఈ తొమ్మిది 
శబ్దములు 'చచ్చుటి అను ఒకే అర్థమును బోధిస్తున్నవి. 1.సమసె. 2.గీటండగె. 3.మడిసె. 4.కడచనిరి. 5.తెగటాటె. 6.త్రుంగె;. 
7.చచ్చిరి. 8.తెగిరి. 9.పాలిసిరి. ఒకే అర్థమును బోధించు అనేక శబ్దములను ఒకే పద్యమున ప్రయోగించటం శబ్దవైచిత్రి. ఇక, 
ఇచ్చట బీభత్సకరుణ రసములు పోషింపబడుతున్నవి. ఈ శబ్దవైచి(త్రి తిక్కయజ్వ రసాభ్యుచితబంధమునకు ప్రాణం. 


వ. మథియు ధృష్టద్యుమ్నుండును శిఖండియు నుత్తమౌజుండును యుధామన్యుండును లోనుగా6 గల 
పాంచాలురును జేదిమాత్స్య ప్రభద్రక ప్రభృతి బలంబులు లోనుగా నవశిష్టజనంబులును నీమనుమలైన 
ప్రతివింధ్యాది ద్రౌపదేయులును సకల రథసామజ ఘోటక సుభటసమేతంబుగా మృతి. బొందిరిట్లు కౌరవ 
శిబిరంబును బాండవస్కంధావారంబును విధి వశంబున వనితావశేషంబులయ్య నిందు€ గృపకృతవర్ములు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 7 


నశ్వత్థామయు(గా మువ్వురును నందు బాండవు లేవురును గృష్టసాత్యకులుగా నేడ్వురును 
భవత్సుతుండయిన యుయుత్సుండును శేషించి రివ్విధంబున6 బదునొకండు నేడక్షౌహిణులు నఖిలక్షోణికి 
దుర్యోధను నధిపుం గావింపనుం జంపనుం బూను కాలంబగుటయు నాలంబున నిశ్శేషత్వంబు నొందె' నని 
చెప్పటయు నమ్మహీపతి మూర్దిల్లె. విదురుండును వివశుండై యొటిగె. గాంధారియు. గోడండ్రును జెయ్యేది 
పుడమింబడిరి; తక్కటిచుట్టంబులు మొగంబులు మొగుడం జిత్రరూపంబుచందం బైరి. సంజయప్రయత్నంబున 
నందటుం గ్రమంబునం దేణి రప్పుడు మేను వడంక న మ్మానవనాథుండు నలు దిక్కులకు మొగంబు ద్రిప్పి 
విదురునుద్దేశించి 'పుత్రహీనుండ ననాథుండ నగుట యెటింగితి( దమ్ముండ! యిటమీంద నీవ నాకు గతి 
యగు” మనుచు మగుడనిగుడు మూర్చాతిశయంబునం బరవశుండయిన నతండును నారీజనంబును 
శీతాంబుసేచనంబులను లలితవ్యజనవీజనంబులను గొండొకసేపునకు సేదదీర్షినం గూర్తుండి 
యక్కురువిభుండు గుంభనిక్షిప్త భుజంగంబు చందంబున నిశ్వాసంబు నిగుడ్డుచు నూరకున్నం గనుంగొని 
యక్కాంతాసముదయంబును సంజయుండును రోదనంబు సేసిరి, పదంపడి యవ్విచిత్రవీర్యనందనుండు. 

10 


ప్రతిపదార్థం: మజియును= ఇంకను; ధృష్టద్యుమ్నుండును; శిఖండియున్‌; ఉత్తమౌజుండును= ఉత్తమౌజుడును - (ఇతడు 
పాంచాలదేశపు యోధుడు); యుధామన్యుండును= యుధామన్యుడును- (ఇతడు పాంచాలదేశపురాజకుమారుడు - 
ఉత్తమౌజుడును - యుధామన్యుడును యుద్ధమున అర్జునుని రథరక్షకులు); లోనుగాన్‌= మొదలుగా; కల= ఉన్న; 
పాంచాలురును= పాంచాలదేశమువారును; చేది= చేదిదేశముయొక్క; మాత్స్య= మత్స్యదేశముయొక్క; ప్రభద్రక= ప్రభద్రకులు; 
ప్రభృతి= మొదలగు; బలంబులు= సైన్యములు - (చేది దేశపు రాజు శిశుపాలుడు - అతడి పుత్రుడు ధృష్టకేతుడు. ఇతడు 
ఒక అక్షైహిణి సేనతో పాండవపక్షముననుండి పోరాడాడు. కురుక్షేత్ర యుద్దంలో - విరాటుడు ఒక అక్షౌహిణి సైన్యముతో 
పాండవ పక్షంనుండి యుద్దం చేశాడు. ఇక ప్రభద్రకులు పాంచాలదేశపు క్షత్రియవీరులు); లోనుగాన్‌= మొదలుగా; అవశిష్ట= 
మిగిలిన; జనంబులును= సైనికులును; నీ మనుమలైన; ప్రతివింధ్య= ప్రతివింధ్యుడు; ఆది= మొదలగు; (ద్రౌపదేయులును= 
ద్రౌపదీపుత్రులును- (ద్రౌపదికి పంచపాండవుల వలన జన్మించిన పుత్రులు అయిదుగురు. ఇందు మొదటివాడు (ప్రతివింధ్యుడు. 
ధర్మరాజు వలన (ప్రతివింధ్యుడు - భీముడి వలన సుతసోముడు - అర్జునుడి వలన (శ్రుతకీర్తి - నకులుడి వలన శతానీకుడు- 
సహదేవుడి వలన (శుతకర్ముడు జన్మించారు); సకల= సమస్తమైన; రథ= రథములు; సామజ= ఏనుగులు; ఘోటక= 
గుర్రములు; సుభట= వీరసైనికులు; సమేతంబుగాన్‌= సహితముగ; మృతిన్‌= మరణమును; పొందిరి; ఇట్టు; కౌరవశిబిరంబును= 
దుర్యోధనాదులయొక్క విడిదిచేయు శిబిరము; పాండవ స్కంధావారంబును= పాండవులు విడిదిచేయు శిబిరమును; 
విధివశంబునన్‌= కాల ప్రభావమున; వనితా= (స్త్రీలు మాత్రమే; అవశేషంబులు= మిగిలినవిగా; అయ్యెన్‌= అయినవి; ఇందున్‌= 
ఈ కౌరవపక్షమున; కృపకృతవర్ములున్‌= కృపుడు, కృతవర్మ; అశృత్తామయున్‌+కాన్‌= అశృత్తామతో కలిపి; మువ్వురునున్‌= 
ముగ్గురును; అందున్‌= ఆ పాండవపక్షమున; పాండవులు= ధర్మరాజాదులు; ఏవురును= అయిదుగురును; భవత్‌= నీయొక్క; 
సుతుండు= పుత్రుడు; అయిన= అయినటువంటి; యుయుత్సుండును= యుయుత్సుడనేవాడు; శేషించిరి= మిగిలిరి; ఈ 
విధంబునన్‌= ఈ 'ప్రకారముగ; పదునొకండు= పదకొండును; ఏడక్షాహిణులును= ఏడు అక్షాహిణులును; అఖిల= సమస్తమైన; 
క్షోణికిన్‌= భూమండలమునకు; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; అధిపున్‌= అధిపతిని; కావింపనున్‌= చేయుటకొరకు; చంపనున్‌= 
చంపుటకును; పూను= పూనిక వహించిన; కాలంబు= సమయము; అగుటయున్‌= వచ్చుటయు; ఆలంబునన్‌= యుద్దంలో; 
నిశ్శేషత్వంబున్‌= ఒక్కడును మిగులని స్థితిని; ఒందెన్‌= పొందెను; అని= ఈ విధంగా; చెప్పుటయున్‌= చెప్పగా; ఆ 
మహీపతి= ఆ ధృతరాష్ట్రుడు; మూర్చిల్లైన్‌= మూర్భను పొందెను; విదురుండును= విదురుడు కూడ; వివశుండై= సృృతి 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోల్ఫోయినవాడై; ఒజగెన్‌= వాలిపోయెను; గాంధారియున్‌= గాంధారియు; కోడండ్రును= కోడళ్ళును; చెయ్వు= చేష్ట ఏది= 
ఉడిగి; పుడమిన్‌= భూమిపై; పడిరి; తక్కటి చుట్టంబులు= మిగిలిన బంధువులు; మొగంబులు= ముఖములు; మొగుడన్‌= 
ముడుచుకొనిపోగా; చితరూపంబు= చిత్రించిన బొమ్మల రూపము; చందంబు= మాదిరిగా; ఐరి= అయిపోయిరి; 
సంజయ(ప్రయత్నంబునన్‌; అందణున్‌= అందరు; (క్రమంబునన్‌= ఒకరితరువాత ఒకరు (క్రమముగా; తేటీరి= తేరుకొనిరి; 
అనగా తెలివిని పొందిరి; అప్పుడు; మేను= శరీరము; వడంకన్‌= వణకుచుండగా; ఆ మానవనాథుండు= ఆ ధృతరాష్ట్రుడు; 
నలుదిక్కులకున్‌= నాలుగు వైపులకును; మొగంబు= ముఖము; త్రిప్పి= త్రిప్పిచూచి; విదురున్‌; ఉద్దేశించి; పుత్రహీనుండన్‌= 
పుత్రులు లేనివాడను; అనాథుండన్‌= దిక్కులేనివాడను; అగుట= అయితినని; ఎజింగితిన్‌= తెలిసికొంటిని; తమ్ముండ!= 
తమ్ముడా!; ఇటమీ(దన్‌= ఇటుపైన; నీవ= నీవే; నాకున్‌; గతి; అగుము; అనుచున్‌; మగుడన్‌= మరల; నిగుడు= వ్యాపించు; 
మూర్భాతిశయంబునన్‌= మూర్చయొక్క విజృంభణమువలన; పరవశుండు= స్మృతిని కోల్పోయినవాడు; అయినన్‌= కాగా; 
అతండును= ఆ సంజయుడు; నారీజనంబును= (స్తీజనమును; శీత= చల్లని; అంబు= నీళ్ళచేత; సేచనంబులను= 
తడుపుటవలనను; లలిత= మెత్తని; వ్యజన= తాటాకు విసనకర్రలతో; వీజనంబులను= విసరుటవలన; కొండొకసేపు= 
కొంతసేపటికి; సేద= బడలిక; తేర్చినన్‌= తీరునట్టు చేయగా; కూర్చుండి; ఆ+కురువిభుండు= ధృతరాష్ట్రుడు; కుంభ= 
కుండయందు; నిక్షిప్త= దాచబడిన; భుజంగంబు= (త్రాచుపాము; చందంబునన్‌= విధముగా; నిశ్వాసంబు= నిట్టూర్పు; 
నిగుడ్చుచున్‌= వ్యాపింపజేస్తూ; ఊరకున్నన్‌= మౌనముగా ఉండగా; కనుంగొని; ఆ+కాంతా= ఆ స్రీలయొక్క; సముదయంబును= 
సమూహమును; సంజయుండును; రోదనంబుచేసిరి= బొబ్బలుపెట్టి ఏడ్చిరి; పదంపడి= ఆ వెనువెంటనే; ఆ= అట్టి; విచిత్రవీర్య= 
విచిత్రవీర్యునియొక్క; నందనుండు= పుత్రుడు అయిన ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు మొదలైన పాంచాలురు, 
చేది, మాత్స్య, 'ప్రభద్రకాదుల సైన్యాలు, ఇంకను మిగిలిన బలాలు, నీ మనుమలు ద్రౌపది పుత్రులు, అయిన 
ప్రతివింధ్యాదులు, సకల రథగజ తురగ పదాతి దళములగు చతురంగబల సమేతంగా యుద్దంలో మరణించారు. 
కౌరవ శిబిరంలోను, పాండవ శిబిరంలోను, (స్త్రీలు మాత్రం మిగిలారు. కౌరవపక్షంలో కృప కృతవర్మ అశ్వత్తామలు 
ముగ్గురు మిగిలారు. పాండవ పక్షంలో, పాండవులు అయిదుగురు, కృష్ణుడు, సాత్యకి నీ కొడుకు యుయుత్సుడు 
మిగిలారు. ఈ సమస్తభూమండలానికి దుర్యోధనుడు అధిపతి కాగలడనే కారణంగా కాలవశాన ఈ కురుక్షేత్ర 
యుద్దంలో, కౌరవపక్షంలో పదకొండు అక్షౌహిణులు, పాండవపక్షంలో, ఏడు అక్షౌహిణులు, మొత్తం పద్దెనిమిది 
అక్షాహిణులయోధులు పోరాడి నిళ్ళేషంగా మరణించారు- అని ఇట్టు సంజయుడు చెప్పగా విని ధృతర్మాష్టుడు 
మూర్చపొందాడు. విదురుడు వివశుడయ్యాడు. గాంధారి, ఆమె కోడళ్ళు చేష్టలుడిగి నేలపై పడిపోయారు. మిగిలిన 
బంధువులందరూ చలనం లేని చిత్రములయ్యారు. అంతట సంజయుడి ప్రయత్నం వలన మరల వారందరూ 
తేరుకొన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు నలువైపుల ముఖం త్రిప్పి విదురుడితో 'నేను పుత్రహీనుడను, దిక్కులేని 
వాడను అయిపోయాను. ఓ తమ్ముడా! ఇక మీద నీవే నాకు దిక్కు. అని చెప్పి మరల మూర్చపోయాడు. అప్పుడు 
సంజయుడు అచ్చట ఉన్న స్త్రీలు, ఆ ధృతరాష్టుడిపై చల్లని నీళ్ళు చల్లి, విసనకర్రలతో విసరగా, కొంతసేపటికి 
బడలిక తగ్గగా లేచి కూర్చొని, కుండలో ఉంచిన నాగుపాము బుసలు కొట్టేటట్టు - ఆ ధృతరాష్ట్రుడు నిట్టూర్పులు 
నిగుడిస్తూ మౌనం వహించి ఉన్నాడు. అట్టి స్థితిలో ఉన్న ధృతర్నాష్టుడిని చూచి, అచ్చట ఉన్న (స్త్రీలు, సంజయుడు, 
భోరున ఏడ్చారు. ఆ వెనువెంటనే ధృతరా(ష్టుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 9 


విశేషం: అలం: ఉపమ. కుంభ నిక్షిప్త భుజంగంబు చందంబున నిశ్యాసంబు నిగుడ్భుచు' అను ఈ ఒక్క ఉపమానంతో 
తిక్కయజ్వ ధృతరాష్ట్రుడికి పాండవులయందు గల క్రోధాన్ని, పుత్రమరణంవలన కలిగిన శోకాన్ని, ఏమీ చేయలేని నిస్సహాయ 
పరిస్థితిని చక్కగ చూపించి, ధృతరా ష్టుడి పాత్రను అపూర్వంగా చిత్రించాడు. 
ఆ. అనఘ! వశము గాదు మనసు గోడండ్ర మీ । వదినెం జుట్టములను సదనములకు. 

బుచ్చు మనియెం బలుకు లచ్చుపాటడంచు గ । ద్దదిక దైన్య మెసంగ విదురుతోడ. 11 
ప్రతిపదార్థం: పలుకులు= మాటలు; అచ్చుపాటు= స్పష్టత; అడయన్‌= తగ్గించు; గద్గదిక= డగ్గుత్తిక; దైన్యము= దీనత వలన 
వచ్చిన దుఃఖమును; ఎస(గన్‌= ఎక్కువచేయగా - అనగా అతిశయింపచేయగా; విదురుతోడన్‌= విదురుడితో; అనఘ!= 
పాపరహితుడా!; మనసు= మనస్సు అనగా ఆలోచనాశక్తి; వశము= అధీనము; కాదు; కోడండ్రన్‌= కోడళ్ళను; మీ వదినెన్‌= 
నీకు వదినె అయిన గాంధారిని; చుట్టములను= బంధువులను; సదనములకున్‌; వారి వారి ఇండ్లకు; పుచ్చుము= పంపుము; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: మాటలు తడబాటు వలన స్పష్టత కోల్పోతూ ఉండగా, దుఃఖాతిశయంవలన వణకుతున్న కంఠస్వరంతో 
ధృతరాష్ట్రుడు విదురుడితో 'నా మనసు నా అధీనంలో లేదు. నీవు మీ వదినె గాంధారిని, కోడండ్రను, బంధువులను 
వారి వారి ఇండ్లకు పంపు” మన్నాడు. 
క. అనుటయు నాతం డందటి । కును మెలపున( జెప్ప వగల. గుందుచు నల్ల 

ల్లన తమనిలయంబులకును । జనిరి మజియు నేడ్డుచుండె సంజయు. డలంతన్‌. 12 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతర్నాష్టుడు విదురునితో ఇట్టు చెప్పగ; ఆతండు= ఆ విదురుడు; అందణకును= అచ్చట 
ఉన్న (స్త్రీలకందరకును; మెలపునన్‌= మెల్లగా-ఊరడింపుగా; చెప్పన్‌= చెప్పగా; వగలన్‌= భరింపరాని దుఃఖముతో; కుందుచున్‌= 
క్రుంగిపోవుచు; అల్లల్లన= మెల్లమెల్లగా; తమ నిలయంబులకును= వారి వారి ఇండ్లకు; చనిరి= వెడలిరి; మణేయును= 
ఇంకను; సంజయుడు; అలంతన్‌= బాధతో; ఏడ్చుచుండెన్‌= దుఃఖిస్తూ ఉండినాడు. 


తాత్సర్యం: తన మందిరంలో ఉన్న (స్త్రీలను చుట్టాలను గాంధారిని వారి వారి ఇండ్లకు పంపుమని ధృతర్మాష్టుడు 
విదురుడితో చెప్పగా విదురుడు వారందరికి ఓదార్పుగా మెల్లగా చెప్పగా వారందరు దుఃఖంతో క్రుంగిపోతూ 
మెల్లమెల్లగా వారి వారి ఇండ్లకు వెడలిపోయారు. అటు తరువాత కూడా సంజయుడు భరించరాని బాధతో 
ఏడుస్తూనే ఉండినాడు. 


వ. _ అమ్మేదినీశ్వరుం డేది గతి? యని దుఃఖాతిశయంబున( జేతులు విదిర్హి యా సూతనందను దిక్కు 
మొగంబయి. 13 
ప్రతిపదార్థం: ఆ+మేదినీశ్వరుండు= ప్రభువు అయిన ఆ ధృతరాష్ట్రుడు; దుఃఖాతిశయంబునన్‌= భరింపశక్యము కాని 


దుఃఖముతో; ఏది= ఏది; గతి?= మార్గము?; అని; చేతులు; విదిర్చి= విదిలించి; ఆ సూతనందను= ఆ సంజయుడి(యొక్క); 
దిక్కు= వైపు; మొగంబు= ముఖము; అయి= ఉంచినవాడై అనగా సంజయుడి వైపు చూచినవాడై. 


తాత్పర్యం: అప్పుడు ధృతరాష్టుడు భరించరాని దుఃఖంతో 'నాకిప్పు డేది గతి" అని చేతులు విదిలిస్తూ సంజయుడి 
వైపు తిరిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “చావరు నొవ్వరు పాండవు । లేవురు నని నీవు చెప్ప ని ప్పలుకులు దుః 
ఖావేశకరములై చే । తోవృత్తి దహింప( జొచ్చె దుర్ణరభంగిన్‌. 14 


ప్రతిపదార్థం: పాండవులు= పాండురాజకుమారులైన ధర్మరాజాదులు; ఏవురున్‌= అయిదుగురు (ధర్మరాజు, భీముడు, 
అర్జునుడు, నకులుడు, సహదేవుడు); చావరు= మరణించరు; నొవ్వరు= బాధపడరు; అని= ఈ (ప్రకారంగా; నీవు; చెప్పన్‌= 
చెప్తుచుండగా; ఈ పలుకులు= ఈ మాటలు; దుర్భరభంగిన్‌= భరింప శక్యంకాని విధంగా; దుఃఖ= దుఃఖమును; 
ఆవేశకరములు+ఐ= ఆవేశింపచేసినవై - అనగా దుఃఖమును కల్పించినవై; చేతోవృత్తిన్‌= మనస్సుయొక్క వ్యాపారమును; 
దహింపన్‌= మండింప(లేక) తగులబెట్ట; చొచ్చెన్‌= చేసెను - అనగా బాధింపజేసెను. 


తాత్సర్యం: పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమయిన బాధనూ పొందలేదు అని నీవు చెప్పిన 
మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి. 


క  తనయు లని నందటుం బడి । రనంగా విని పెక్కు పటీయలై పోవక యి 
ట్లునికి యరయ వజ్రమయం । బని తలంపంగందగు మదీయ మగు హృదయంబున్‌. 15 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దమునందు; తనయులు= కుమారులు; అందజున్‌= అందరును; పడిరి= చనిపోయిరి; 
అనంగాన్‌= అని నీవు చెప్పగా; విని; పెక్కు; పజీయలు= బ్రద్దలు; ఐ= అయి; పోవక= పోకుండ; ఇట్టు= ఈ విధముగ; 
ఉనికి= ఉండుట; అరయన్‌= ఆలోచింపగ; మదీయము= నాకు సంబంధించినది; అగు= అయినటువంటి; హృదయంబున్‌= 
గుండెను; వజ్రమయంబు= వజ్రమువలె కాఠిన్యముతో కూడినదిగా; అని; తలయంగన్‌= భావింపగ; తగున్‌= ఒప్పును. 


తాత్సర్యం: నా కుమారులందరూ యుద్దంలో మరణించారని నీవు చెప్పగా వినికూడా నా హృదయం బ్రద్దలు 
కాకుండా ఉన్నదంటే అది వజ్రమయమని చెప్పవచ్చును. 


ఉ. కన్నులు చీకులై సుతనికాయము బాలవిహారలీలలుం 
జెన్నగు ప్రాయమొంది విలసిల్లు తెబింగును జూడ. గాన కి 
ట్లున్నను బంధుకోటి సమయోచితలాలన( బల్ముపల్ములన్‌ 
విన్నవి వీనులిప్టు గొబివిం దము. జూ(డినయట్ల పొక్కెడిన్‌. 16 


ప్రతిపదార్థం: సుత= కొడుకులయొక్క; నికాయము= సముదాయము; బాల= పసితనమునందు; విహార= వేడుకగా తిరుగుచు 
చేయు; లీలలున్‌= (క్రీడలును అనగా ఆటపాటలును; చెన్ను= సుందరము; అగు= అయిన; ప్రాయము= వయసు అనగా 
యౌవనము; ఒంది= పొంది; విలసిల్లు= (ప్రకాశించు; తెజంగును= విధమును; కన్నులు; చీకులై= (గ్రుడ్డివై; చూడన్‌+కానక= 
చూచే భాగ్యానికి నోచుకొనక; ఇట్టు= ఈ విధముగా; ఉన్నను= ఉన్నప్పటికీ; బంధుకోటి= చుట్టముల సముదాయము, అనగా 
చుట్టాలందరు; సమయ= కాలమునకు; ఉచిత= అనుకూలమయిన; లాలనన్‌= బుజ్జగింపుతో; పల్కు= పలికెడి; పల్కులన్‌= 
పలుకులను; విన్నవి= వినినటువంటి; వీనులు= చెవులు; ఇవ్లు= ఇప్పుడు; కొజవిన్‌= కొణకచ్చుతో - అనగా కాలుతున్న 
కర్రతో, తమున్‌= తమను; (చెవులను) చూండిన= కాల్చిన; అట్ల= అట్టే; పొక్కెడిన్‌= బాధపడుతున్నాయి. 


తాత్సర్యం: కన్నులు గ్రుడ్డివై ఉన్నందున కొడుకులు పసితనంలో ఆడిన ఆటలను, వయస్సు వచ్చిన తరువాత 
(ప్రకాశించే యౌవన సౌందర్యాన్ని - చూడలేక పోయినా, బంధుకోటి సమయోచితంగా బుజ్జగించుతూ పలికే 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 1 


పలుకులను విన్న ఈ చెవులు ఇప్పుడు కొరవితో తమను వాతపెట్టినట్టుగా బాధపడుతున్నాయి. (యుద్దంలో 
తనయులందరు చనిపోయారని సంజయుడు చెప్పుగా విన్న చెవులు - కొరవితో వాతపెట్టినట్టుగా బొబ్బలెక్కాయని 
భావం.) 


వ. అని దుర్యోధను నుద్దేశించి. 17 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా సంజయుడితో చెప్పి; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; ఉద్దేశించి= గురించి. 


తాత్సర్యం: ఈ విధముగా సంజయుడితో చెప్పి అటు తరువాత దుర్యోధనుడి గురించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ. ఇట రమ్ము నన్ను. గౌంగిటం జేర్పు కొడుక! మీ । యమ్మ నూరార్ప రావయ్య వృద్దు 
లగు మమ్ము విడుచుట దగునె? యేగతి. బోవు | వారము సెప్పము? కౌరవేంద్ర! 
యంధత్వవికలుల నరయక యిట్లుపే । క్షించితి నామీందం గృపయు. బ్రియము 
నెక్కడ వోయె? భూమీశులు గొలువంగ । నుండుదీ వ ట్లొంటి నున్నవాండ । 


తే. వధికబల దుర్నివారుండవైన నీకు । బాండుపుత్రుల చేత నప్పాట( జావు 
వచ్చె నిచ్చలు భక్తిమై వచ్చి కొలిచి । గారవింప నింకెవ్వరు గలరు నాకు? 18 


ప్రతిపదార్థం: కొడుక!= కుమారా దుర్యోధనా!; ఇట= ఇక్కడకు; రమ్ము= రావయ్యా! నన్నున్‌= నన్ను; కౌంగిటన్‌= 
కౌగిలింతలో; చేర్పు= చేర్పుము-అనగా కౌగిలించుకొనుము; మీయమ్మన్‌= మీ తల్లిని; ఊరార్పన్‌= ఊరడించుటకు- ఓదార్చుటకు; 
రావయ్య; వృద్దులు= ముసలివారము; అగు= అయిన; మమ్మున్‌; విడుచుట= విడిచిపెట్టుట; తగునె?= ఒప్పునా?; ఏగతిన్‌= 
ఏ విధమయిన (బ్రతుకు మార్గమున; పోవువారము= పోగలవారము; చెప్ప్తుము= తెలుపుము; కౌరవేంద్ర!= దుర్యోధనా!; 
అంధత్వ= (గ్రుడ్డితనముచే; వికలులన్‌= అంగవిహీనులమయిన మమ్ములను; అరయక= విచారింపక; ఇట్టు= ఈ 'ప్రకారముగ; 
ఉపేక్షించితి(వ)= అ(శ్రద్దగ విడిచిపెట్టితివి; నామీందన్‌= నాయందు; కృపయున్‌= దయయును; ప్రియమున్‌= (ప్రమయును; 
ఎక్కడన్‌= ఎచ్చటకు; పోయెన్‌?; భూమీశులు= భూమికి (ప్రభువులు అయిన మహారాజులు; కొలువంగన్‌= సేవించుచుండగ; 
ఉండుదు(వు)= ఉండెడివాడవు; ఈవ= అట్టినీవే; అట్టు= ఆ విధముగ; ఒంటిన్‌= ఒంటరిగ; ఉన్నవాండవు= ఉన్నావు (అనగా 
మడువు దగ్గర మరణించి ఒంటరిగా పడి ఉన్నావు); అధిక= మిక్కిలి ఎక్కువ అయిన; బల= బలముచే; దుర్నివారుండవు= 
నిరోధింపశక్యముకాని వాడవు; ఐన= అయినటువంటి; నీకున్‌= నీకు; పాండుపుత్రులచేతన్‌= పాండురాజు కుమారులచేత; 
ఆ+పాటన్‌= ఆ విధంగా; చావు; వచ్చెన్‌= సంభవించినది; నిచ్చలున్‌= ఎల్లప్పుడూ; భక్తిమైన్‌= భక్తితో; వచ్చి= ఏతెంచి; కొలిచి= 
సేవించి; గారవింపన్‌= ఆదరించుటకు; నాకున్‌; ఇంకన్‌= ఇటుపైని; ఎవ్వరు= ఎవరు; కలరు?= ఉన్నారు? 


తాత్పర్యం: ఓ కుమారా! దుర్యోధనా! ఇటు వచ్చి నన్ను కౌగిలించుకోవయ్యా! మీ తల్లి గాంధారిని ఓదార్భవయ్యా! 
ముసలివార మయిన మమ్ములను విడిచిపోవటం తగునా? ఏ విధమయిన బ్రతుకు మార్గంలో మేము పోగలం? 
ఓ కౌరవేం[ద్రా! దుర్యోధనా! చెప్పుము. (గ్రుడ్డితనంచేత అంగవిహీనుల మని కూడ విచారించక, ఇట్లా మమ్ములను 
అశ్రద్ధగా విడిచిపెట్టావు. నామీద గల దయ, (పేమ ఎక్కడికి పోయాయి? మహారాజులచేత సేవ లందుకొను నీ వేనా 
ఇట్టా ఒంటరివాడవై మడువు దగ్గర మరణించి పడి ఉన్నావు? అత్యధిక బలసంపన్నులకు కూడ నిరోధింప శక్యంకాని 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


నీకు పాండుపుత్రులచేత ఆ విధమయిన మరణం సంభవించిందా? ఇంక నాకు నిత్యం భక్తితో వచ్చి సేవచేసి 
ఆదరించేవారెవ్వరు ఉన్నారు? 


విశేషం: ఈ సీసమున తిక్కన ధృతరాష్ట్రుడి దుఃఖాతిరేకాన్ని - అలతి అలతి పలుకులతో అత్యంత సుందరంగా, కరుణరస 
భావాలతో అభివర్షించాడు. ఇది శోకవివశుడైన ధృతర్మాష్టుడి భావరూప చిత్రణం. 


వ. కయ్యంపుమాట పుట్టినయప్పడు నీవు నాతోడ. 19 


ప్రతిపదార్థం: కయ్యంపుమాట= యుద్దమునకు సంబంధించిన ప్రసంగం; పుట్టిన+అప్పుడు= వచ్చినప్పుడు; నీవు; నాతోడ=నాతో. 


తాత్సర్యం: యుద్దవిషయం (ప్రస్తావించేటప్పుడు నీవు నాతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. 'చాపాచార్యుండు భీష్ముడుం గృపుండు నశ్వత్తామయుం గల్ల నా 

కీ పాండుక్షితిపాలపుత్రులెదు రిం దెవ్వా(డు దృష్యద్దుజా 

వ్యాపారుం డని గర్జుండొక్కరుండు మాయం జేయు మద్దాణవి 

ద్యాపారీణత గెల్తు నొక్కడన యే నయ్యేవురన్‌ వ్రేల్మిడిన్‌. 20 
ప్రతిపదార్థం: చాపాచార్యుండు= ద్రోణుడు, భీష్ముండున్‌= భీష్ముడును; కృపుండున్‌= కృపాచార్యుడును; అశ్వత్ధామయున్‌= 
ద్రోణపుత్రుడు అశ్వత్భామయును; కల్లన్‌= ఉండగా; ఈ పాండుక్షితిపాల= ఈ పాండురాజుయొక్క; పుత్రులు= కుమారులు; 
ఇందున్‌= వీరిలో; ఏ+వాండు= ఎవడు అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు - ఇందులో ఎవడు; 
నాకున్‌; ఎదురు?= ఎదురు నిలువగలవాడు?; దృష్యత్‌= దర్శించుచున్న; భుజావ్యాపారుండు= యుద్దము చేయువాడు; 
కర్ణుడు; ఒక్కరుండు= ఒక్కడే; అనిన్‌; యుద్దమునందు; మాయన్‌= నాశము అగునట్లు చేయున్‌; (అనగా కర్షుడు ఒక్కడే 
పాండవులను నాశము చేయును); మద్చాణవిద్యాపారీణతన్‌= నాయొక్క అస్త్ర(ప్రయోగవిద్యయందలి పరిపూర్ణమయిన 
నేర్పరితనమువలన; ఏను= నేను; ఒక్కండన= ఒక్కడనే; ఆ+ఏవురన్‌= ఆ అయిదుగురు పాండవులను; (వ్రేల్మిడిన్‌= చిటికెలో; 
గెల్తున్‌= గెలువగలను. 


తాత్సర్యం: ‘భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశృత్తామ ఉండగా ఈ పాండురాజ పుత్రులయిన ధర్మరాజ భీమార్జున 
నకుల సహదేవులలో ఎవడు నాకు ఈ యుద్దంలో ఎదురు నిలిచి పోరగలడు? (అనగా పాండవులలో ఒక్కడును 
నన్ను ఎదురించగలవాడు లేడు.) ఇక భుజదర్పంతో యుద్దంలో విజృంభించే కర్ణుడు ఒక్కడే -ఈ పాండవులను 
నాశనం చేయగలడు. మరియు నా అస్త్రప్రయోగ విద్యాపారీణతతో నే నొక్కడనే ఆ అయిదుగురు పాండవులను 
చిటికెలో గెలువగలను. 


తే. మున్ను చెప్పినవారు గా కన్నం. గలరు । సుమ్ము! బాహ్లిక భగదత్త సోమదత్త 
శకుని భూరిశ్రవశ్ళలశల్యసింధు । రాజ విందానువిందాది రథికవరులు. 21 
ప్రతిపదార్థం: మున్ను= ఇంతకుముండు; చెప్పినవారు= చెప్పబడినవారు (భీష్మ (ద్రోణ, కృప, అశ్యృత్థామ, కర్షులు); కాక= 


కాకుండా; బాహ్హిక= బాహ్హికుడు; (ఇతడు బాహ్లిక దేశపురాజు. (కోధవశుడను దైత్యుని అంశవలన జన్మించినవాడు.) భగదత్త= 
భగదత్తుడు (ఇతడు ప్రాగ్యోతిషపురాధిపతి. భాష్కలుడను అసురుని అంశవలన జన్మించినవాడు. వీనికి సుపర్వుడనుపేరు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 13 


కలదు.) సోమదత్త= సోమదత్తుడు (ఇతడు కురువంశ మహారాజు ప్రతీపుని పౌత్రుడు- బాహ్హికుని పుత్రుడు. మహాపరాక్రమవంతుడు. 
వీనికి బాహ్లిక - బాహ్లీకాత్మజ- కౌరవేయ - కౌరవ్య - కురుపుంగవ - అనుపేర్లు ఉన్నాయి); శకుని= శకుని (ఇతడు 
గాంధారరాజు సుబలుని కుమారుడు, దుర్యోధనుని మేనమామ. దుష్టచతుష్టయములో ముఖ్యుడు. ద్వాపరుని అంశవలన 
జన్మించినవాడు. దేవతల శాపము వలన ధర్మవిరోధిగా మిగిలాడు.); భూరి(శ్రవస్‌= భూరిశ్రవుడు; శల= శలుడు (భూరిశ్రవుడు, 
శలుడు వీరు సోమదత్తుని కుమారులు); శల్య= శల్యుడు (ఇతడు మధద్రదేశాధిపతి. మాద్రికి అన్నగారు. నకులసహదేవులకు 
మేనమామ.); సింధురాజ= సింధుదేశాధీశుడైన సైంధవుడు (వీని అసలుపేరు జయ(ద్రథుడు. దుర్యోధనుని సోదరి దుళ్ళల 
భర్త. వృద్దక్ష్రత్రునికుమారుడు. వీనికి సైంధవుడు, సౌవీరుడు, సింధుపతి, సింధురాజు, సింధుసౌవీర భర్త - వృద్దక్షత్రుని 
కుమారుడు కాబట్టి, వార్దక్షత్రి - అని పేరు గలవు; విందానువింద= విందుడు- అనువిందుడు (వీరు అవంతీ రాజకుమారులు 
- వీరిద్దరు చెరొక అక్షౌహిణీ సేనకు అధిపతులు - దుర్యోధనుడి సేనలో గల పదిమంది (ప్రధాన అధినాయకులలో వీరు 
కూడ ముఖ్యులు; ఆది= ఈ మొదలగు; రథికవరులు= రథికతశ్రేష్టులు; ఎన్న(న్‌)= లెక్కింప; కలరు= కలవారు; సుమ్ము= 
సుమా! 


తాత్సర్యం: ఇంతకుముందు చెప్పిన వారు కాకుండా బాహ్లికుడు, భగదత్తుడు, సోమదత్తుడు, శకుని, భూరిశ్రవుడు, 
శలుడు, శల్యుడు, సైంధవుడు, విందుడు, అనువిందుడు మొదలైన రథిక్రేష్టులు లెక్కింప పెక్కురు కలరు సుమా! 


విశేషం: వీరు పదిమంది. దుర్యోధనుడి సేన పదునొకండక్షొహిణులు. ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్కరు అధినాయకులుగా 
పది అక్షాహిణులకు ఈ పదిమంది అధినాయకులుగా వ్యవహరించారు. మిగిలిన అక్షైహిణికి దుర్యోధనుడు అధినాయకుడు. 
క. ఏనును గర్జుండు దమ్ములు । నా నలువురు వీరులైన నటు సూడు పృథా 

సూనుల నెట్ల జయించెద । నో నమ్ముము నా బలంబును గలితనంబున్‌. 22 
ప్రతిపదార్థం: ఏనును= నేనును; కర్షుండు= కర్షుడు; తమ్ములున్‌= తమ్ములును; ఆ నలువురు= ఆ భీష్మ ద్రోణ, కృప, 
అశృత్తామలు నలుగురు; వీరులు= శూరులు; అయినన్‌= అయి ఉండగా; పృథాసూనులన్‌= కుంతియొక్క పుత్రులను; ఎట్ల 


ఏ (ప్రకారముగ; జయించెదనో= జయింపగలనో; అటుచూడు; నా బలంబును= నా శక్తిని; కలితనంబున్‌= సామర్థ్యమును; 
నమ్ముము. 


తాత్సర్యం: నేనూ, కర్షుడూ, తమ్ములూ; భీష్మద్రోణకృపాశ్వత్థామలు నలుగురూ; వీరులమైన మేమందరం కలిసి 
ఆ కౌంతేయులను ఎట్టా జయిస్తామో చూడుము. నా శక్తిసామర్థ్యాలను విశ్వసింపుము. 


క అని యూజడిల్లం బలికిన । విని భవదీయానివార్య విక్రమమున. బాం 
డు నరేంద్రసుతులు దెగుదుర । యని తలంచితి నీవె తెగితె యవ్వీరులచేన్‌? 23 


ప్రతిపదార్థం: అని= ఈ ్రకారముగ; ఊలడిల్లన్‌= ఓదార్పు పొందునట్లు; పలికినన్‌= పలుకగా; విని; భవదీయ= నీయొక్క; 
అనివార్య= నివారింపశక్యముకాని; విక్రమమునన్‌= పరా(క్రమమువలన; పాండు నరేంద్ర= పాండురాజుయొక్క; సుతులు= 
కుమారులు; తెగుదురు+అ= తప్పకుండ నశిస్తారు; అని; తలణితిన్‌= భావించితిని; ఆవీరులచేన్‌= వీరులైన ఆ పాండవులచే; 
నీవె= నీవే; తెగితె?= చచ్చితివా? 


తాత్సర్యం: నన్ను ఊరడించటానికి నీవు పలికిన పలుకులు విని నివారించ శక్యంకాని నీ పరాక్రమంతో పాండవులు 
చంపబడుతారని భావించాను. అట్టాకాక ఆ వీరులచేత నీవే చంపబడ్డావా? 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో ధృతరాష్ట్రుడి అంతఃకరణం చక్కగా ఆవిష్కరించబడింది. 


క, _ అమరనదీతనయుండు సిం | హము గాక నరుండె? పార్టు డట్టి మహాత్మున్‌ 
సమయించెనట్లు జంబుక । సముని శిఖండి. గొని విధి కసాధ్యము గలదే! 24 


ప్రతిపదార్థం: అమరనదీ= ఆకాశగంగానదియొక్క; తనయు(డు= కుమారుడు భీష్ముడు; సింహము= సింహము; కాక= కాక; 
నరుండె?= మానవుడా? (కాదు అని అర్థం); అట్టి= అటువంటి; మహాత్మున్‌= గొప్పవాడిని; జంబుక= నక్కతో; సముని= 
సమానమైనవానిని; శిఖండిన్‌= శిఖండిని; కొని= తీసికొని; పార్టుడు= అర్జునుడు; (పృథయొక్క కొడుకు కావున పారుడు); 
అట్టు; సమయించెన్‌= సంహరించెను; విధికిన్‌= (బ్రహ్మకు; అసాధ్యము= చేయలేనిది; కలదే!= కలదా! (లేదని తాత్సర్యము.) 


తాత్సర్యం: భీష్ముడు సింహమే కాని నరుడు కాడు. అటువంటి మహాత్ముడిని నక్కవంటి శిఖండిని ముందిడుకొని 
అర్జునుడు సంహరించాడు. విధికి సాధ్యం కానిది ఏమున్నది? 


విశేషం: అలం: రూపకం, ఉపమ, అర్జాంతరన్యాసం. భీష్ముడు - ఉపమేయం; సింహము - ఉపమానం; శిఖండి - ఉపమేయం; 
జంబుకము - ఉపమానం; పార్టుడు భీష్ముడిని సంహరించటం - విశేషార్థం. విధి కసాధ్యము కలదే!- సామాన్యార్థం. 
విశేషార్జాన్ని సామానారం చేత సమరించటం వలన అర్జాంతరన్యాసం. 

(53 (cs) యి (3 


మూలము: భీష్మళ్చ నిహతో యత్ర లోకనాథః ప్రతాపవాన్‌ | శిఖండినం సమాసాద్య మృగేంద్ర ఇన జంబుకమ్‌ ॥ 


కేవలం ఉపమాలంకారము గల మూలక్లోకమును కందంలో బిగించి అర్జాంతరన్యాసంతో కూడ అలంకరించి తిక్కయజ్వ 
స్వతం(త్రానువాదాన్ని (ప్రకటించాడు. 


శిఖండి: ఇతడు (ద్రుపదమహారాజు పుత్రుడు. [ద్రౌపదికి అన్నగారు. మనస్విని అనే రాణి గర్భమున పుత్రికగా జన్మించాడు. 
తల్లిదండ్రులు పుత్రోచితసంస్కారములు జరిపించారు. స్టూలకర్ణుడనే యక్షుడి దయవలన పురుషరూపమును ధరించాడు. 
ముందు (స్త్రీగా జన్మించి తరువాత పురుషరూపమును ధరించినందువలన - శిఖండి, శిఖండినీ - అనే పేర్లు కలిగినవి. 
భీష్ముడు (స్త్రీగా పుట్టి పురుషులుగా మారిన శిఖండుల మోములు చూడడు. అది ఆతడి (ప్రతిజ్ఞ. అందువలన పార్టుడు 
భీష్ముడి సలహాను అనుసరించి కురుక్షేత్ర సం గ్రామమున భీష్ముడిని సంహరించటానికి మరొకమార్గంలేక శిఖండిని ముందిడుకొని 
యుద్దం చేశాడు. భీష్ముడు అస్త్రసన్న్యాసం చేశాడు. పార్టుడు భీష్ముడిని కూల్చాడు. 
చ. శరగురు(డట్టి యోధు€ డటె చచ్చె ననిన్‌ దొర గాని వానిచే 

వెరవున లావునన్‌ జనులు వెక్కసమందంగ6 జేయు సింధుభూ 

వరు(డటె! రిత్తవోయె ననివార్యుల బాహ్లిక సోమదత్తులం 


బరు లవలీల( జంపిరటె! పల్కుదు నేమని యేను దైవమున్‌? 25 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దమునందు; శరగురుండు= (ద్రోణుడు; అట్టియోధుండటె! = సామాన్యయోధుడా! (ఎంతో గొప్ప 
యోధుడు); దొర= యోధుడు; కానివానిచే= కానటువంటివాడిచే; చచ్చెన్‌= మరణించెను; వెరవునన్‌= ఉపాయమునందును; 
లావునన్‌= బలంచేతను; జనులు= (ప్రజలు; వెక్కసము= దుస్పహత్వము; అందంగన్‌= పొందగ; చేయు= చేయగల; 
సింధుభూవరుండు+అటె! = సింధుదేశమునకు రాజు అయిన జయద్రథుడా!; రిత్త= వ్యర్థముగా; పోయెన్‌= చనిపోయెను; 
అనివార్యులన్‌= నివారింప శక్యముకానివారు అయిన; బాహ్లికసోమదత్తులన్‌= బాహ్లికుడిని సోమదత్తుడిని; పరులు= శత్రువులు; 
అవలీలన్‌= చాలా తేలికగా; చంపిరి+అటె!= సంహరించారా!; ఏను= నేను; దైవమున్‌= దైవమున గూర్చి; ఏమని; పల్కుదును?= 
చెప్పుదును? 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 15 


తాత్సర్యం: ద్రోణుడు తనకెంతమాత్రము సాటిగాని వాడిచేత యుద్దంలో మరణించేటంత తక్కువ యోధుడా? 
జనులు సహింపశక్యం కాని బలం కల జయ॥ద్రథుడు వ్యర్థంగా చనిపోయాడు కదా! యుద్దంలో ఎవ్వరిచేతకూడా 
నిరోధింపశక్యం కాని బాహ్లిక సోమదత్తులను శత్రువులు అవలీలగా చంపారు కదా! ఇక నేను దైవచేష్టితాన్ని గూర్చి 
ఏమని చెప్పను? (అంతా విధివిధానమని తాత్సర్యం.) 


విశేషం: ద్రోణుడు భరద్వాజ మహర్షి పుత్రుడు. బృహస్పతి అంశతో జన్మించాడు. ఒకరోజు భరద్వాజ మహాముని గంగానదిలో 
స్నానానికి వెళ్ళాడు. అక్కడ అంతకుముందే గంగలో స్నానం చేస్తున్న ఘృతాచి అనే అప్పరస వస్త్రం కొంచెం తొలగింది. 
అది చూచిన భరద్వాజుడికి వీర్యస్థలన మయింది. మహర్షి ఆ వీర్యాన్ని (ద్రోణమున (యజ్ఞకలశం) ఉంచి సంరక్షించగా దాని 
నుండి ద్రోణుడు జనించాడు. (ద్రోణము నుండి పుట్టినందువలనే ద్రోణుడని పేరు వచ్చింది. 


ద్రోణుడు సంపూర్షవేదాధ్యయన సంపన్నుడు. పరశురాముడి వద్ద సమస్త అస్ర్రవిద్యలను అభ్యసించాడు. మహర్షి 
అగ్నివేశుడి ఆశ్రమంలో, ద్రుపదుడితో కలిసి విద్యాభ్యాసం చేశాడు. కౌరవులకు, పాండవులకు శరగురువు. అర్జునుడివంటి 
మహావీరుడికి ప్రియగురువు. భీష్ముడిచేత (ప్రశంసలందిన పరా(క్రమం కలవాడు. బ్రహ్మశిరోనామక అస్త్రమును అర్జునుడికి 
ఉపదేశించినవాడు. ఇంతటి మహాయోధుడు (ద్రోణుడు. సామాన్యుడయిన ధృష్టద్యుమ్నుడిచేత సంహరించబడ్డాడా!- అని 
ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఆశ్చర్యాన్ని (ప్రకటించాడు. 


నిజానికి (ద్రోణుడిని ఎవ్వరూ సంహరించలేదు. అశ్వత్భామ మరణించాడని భావించి అస్త్రత్యాగం చేసి యోగమార్లాన 
(బ్రహ్మలోకాన్ని పొందాడు. అనంతరం ధృష్టద్యుమ్నుడు (ద్రోణుడి శిరమును ఖండించి తన జన్మకారణానికి సాఫల్యం 
చేకూర్చుకొన్నాడు. 
క. నీ నమ్మిన భూరిశ్రవు. । డేనికలా వతండు నెందు నెనలేని మగం 

డైన భగదత్తుండును వ । మైన తెబింగట్టె! యేమి యందు గుమారా! 26 


ప్రతిపదార్థం: కుమారా!= కొడుకా!; నీ నమ్మిన= నీవు నమ్మిన; భూరిశ్రవుడు; ఏనిక, లావు, అతడు= ఏనుగంతటి బలం 
కలవాడు (భూరి(శ్రవుడు); ఏనికలావు+అత(డు= ఏనుగంతటి బలం కలవాడు; ఎందున్‌= ఎచ్చటను; ఎనలేని= సమానమైనవాడు 
లేని; మగండు= శూరుడు; ఐన= అయినటువంటి; భగదత్తుండును= భగదత్తుడుకూడ; వమ్ము= నాశము; ఐన= అయిన; 
తెజింగు= విధము; అట్టె!= ఆశ్చర్యకరం; ఏమి= ఏమని?; అందున్‌= చెప్పుదును? 


తాత్సర్యం: కుమారా! నీవు నమ్మిన భూరిశ్రవుడు ఏనుగు వంటి బలంకలవాడు. ఎచ్చటను తనతో సమానమైనవాడు 
లేని శూరుడు. అటువంటి భగదత్తుడు మరణించిన విధం ఆశ్చర్యకరం. ఇంక ఏమి చెప్పగలను? 


ఉ. నచ్చిన కర్టు విక్రమమునం బరవీరులయందొకండునుం 
జచ్చుట లేదు దుర్హ్ధమము శల్యభుజావిభవంబు లోకముల్‌ 
మెచ్చినయట్టి దందు నొకమేలు వినంబడ దమ్మహాత్ములన్‌ 
మ్రుచ్చులం జంపినట్టులు పరుల్‌ దెగటార్షిరి దైవ మిచ్చినన్‌. 27 


ప్రతిపదార్థం: నచ్చిన= నమ్మిన; కర్గు= కర్గునియొక్క; విక్రమమునన్‌= పరాక్రమమువలన; పర= శత్రువులయొక్క; 
వీరులయందున్‌= శూరులయందు; ఒకండునున్‌= ఒక్కడు కూడ; చచ్చుట= చచ్చినది; లేదు; దుర్రమము= నిగ్రహింపశక్యముకాని; 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


శల్య= శల్యుడియొక్క; భుజావిభవంబు= భుజసంపద; లోకముల్‌= జనులు; మెచ్చిన అట్టిది= మెచ్చినటువంటిదే; అందున్‌= 
ఆ భుజసంపదయందు; ఒక మేలు= ఒక్క శుభంకూడ; వినంబడదు= వినిపించదు; ఆ మహాత్ములన్‌= అట్టి గొప్పవారిని; 
దైవము; ఇచ్చినన్‌= సహాయమందించినందున; (ముచ్చులన్‌= దొంగలను; చంపినట్టులు= చంపినట్టుగా; పరుల్‌= శత్రువులు; 
తెగటార్భిరి= సంహరించిరి. 


తాత్సర్యం: నీవు నమ్మిన కర్గుడి పరా(క్రమంవలన శత్రువీరులలో ఒక్కడు కూడా మరణించలేదు. నిగహింప శక్యం 
కానిది, లోకం మెచ్చినది అయిన శల్యుడి భుజబలపరా(క్రమాన్ని గూర్చి ఒక్క శుభవాక్యం కూడా వినబడదు. 
దైవసహాయం కారణంగా అట్టి మహాత్ములను శత్రువులు దొంగలను చంపినట్టు చంపారు. 


విశేషం: 'దైవమిచ్చినన్‌' అను దానికి - దైవం అనుకూలం కాగా అని భావం. ఒక్క శుభవాక్యం కూడా వినబడదు అంటే 
శల్యుడు ఒకరినైనా చంపినాడనే వార్త వినలేదు కదా! అని అర్థం. 


తే. కొడుక! తమ్ములు దోడ్పడం గడంగి శత్రు | వరుల గెలిచెద నంటి వొక్కరుండు దక్క 

కుండ నీ తమ్ము. గుట్టల నూచముట్టు | గొనియెనే విధి! యేగతి. జనుదు. జెపుమ! 28 
ప్రతిపదార్థం: కొడుక!= కుమారా దుర్యోధనా; తమ్ములు= తమ్ములు; తోడ్పడన్‌= సహాయపడగా; శత్రువరులన్‌= శత్రువులలో 
(శ్రేష్టులైనవారిని; కడ6గి= పూని; గెలిచెదను= జయించెదను, అంటివి= అన్నావు; ఒక్కరుండు= ఒక్కడుకూడ; తక్కకుండ= 
మిగలకుండ; నీ తమ్ముంగుజ్జలన్‌= పిన్నవారైన నీ తమ్ములను; ఊచముట్టు= నిళ్ళేషముగ అనగ ఒక్కడూమిగులకుండ; విధి= 
దైవము; కొనియెన్‌+ఏ= తీసికొనిపోయాడా!; (ఆశ్చర్యార్థకము-); ఏగతిన్‌= ఏ మార్గమున; చనుదున్‌= పోవుదును; చెపుమ!= 
తెలుపుమా! 


తాత్సర్యం: కుమారా దుర్యోధనా! తమ్ములు సహాయపడగా శత్రువులను జయిస్తానన్నావు. ఇప్పుడు ఒక్కడుకూడా 
మిగలకుండా చిన్నవాళ్లైన నీ తమ్ములను దైవం తీసికొనిపోయింది. ఇక నేనెటు వెళ్లాలో చెప్పు. 


క. కదిసి పవనజుండు బెట్టుగ । గద వ్రేసినం దొడలు విజిగి కయ్యపునేలన్‌ 
మదమటథి పడినప్పుడు నీ । మది నేమని తలంచితో కుమార! యెటుంగన్‌!. 29 


ప్రతిపదార్థం: కుమార= కొడుకా! కయ్యపునేలన్‌= యుద్దభూమియందు; పవనజుండు= వాయుపుత్రుడైన భీముడు; కదిసి= 
కలియబడి; గదన్‌= గదతో; బెట్టుగన్‌= గట్టిగ; (వ్రేసినన్‌= కొట్టగా; తొడలు; విణిగి= ముక్కలయిపోయి; పడినప్పుడు= 
పడిపోయి ఉన్నప్పుడు; మదము= గర్వము; అతీ= నశించి; నీమదిన్‌= నీ మనసునందు; ఏమని; తలంచితో= ఆలోచించితివో; 
ఎణుంగన్‌= తెలియలేకున్నాను. 


తాత్సర్యం: కుమారా! దుర్యోధనా! యుద్దభూమిలో భీముడు నీతో కలియబడి గదతో నిన్ను గట్టిగా కొట్టగా 
తొడలు విరిగిపడిపోయి ఉన్నప్పుడు గర్వం నశించి నీ మనసులో ఏమని ఆలోచించానో గదా! 
వ. అని పెక్కు భంగుల విలపించి. 30 


ప్రతిపదార్థం: అని= అని; పెక్కు= అనేకములైన; భంగులన్‌= విధాలుగా; విలపించి= శోకించి. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 17 


తాత్పర్యం: ఇట్టు ధృతరాష్టుడు అనేక విధాలుగా పేరుపేరునా తలచి తలచి దుఃఖించి. 


నిశేషం: తొడలు విరిగి పడి ఉన్నప్పుడు దుర్యోధనుడు తలచిన తలపులు (చూడు. శల్య. ద్వి. ఆ. ప. 325, 326, 327, 
329) శ్రీకృష్ణుని నిందించినవే. ధృతరాష్ట్రుడు అనేక విధాల పుత్రనాశనానికి విలపిస్తూ “విధి కసాధ్యము గలదే” పల్కుదు నేమని 
యేను దైవమున్‌' 'దైవమిచ్చినన్‌' 'కొనియెనే విధి” అని శ్రీకృష్ణుడిని ఉద్దేశించే పలికాడు. ఈ పలుకులలో శోకమే కాక (క్రోధం 
కూడా వ్యంగ్యంగా ఉన్నది. సహజంగా శత్రువు తన పుత్రుడిని సంహరించినప్పుడు పుత్రశోకంతోపాటు శత్రువు ఎడల (క్రోధం 
మిక్కుటంగా ఉంటుంది. చంపినవాడికంటె చంపించిన వాడి యెడల (క్రోధం మిక్కుటంగా ఉండటం - లోకధర్మం. ర 
ధర్మాన్నే తిక్కయజ్వ ధృతరా(ష్టుడి విలాపంలో వ్యంగ్యంగా ఆవిష్కరించాడు. 
చ. తలంపంగ భాగ్యవంతుల కుదాత్తశుభంబగు( గాక పుణ్యహీ 

నుల కది గల్గనేర్చునె తనూభవు లాఅడిం బోయిరింక( గా 

నలం జరియింప( బోవుటయ నా కుచితం బటు గాక చండినై 

నిలిచితినేని మాటలనె నిచ్చలు భీముండు చూండుచుండండే! 31 


ప్రతిపదార్థం: తలంపంగన్‌= ఆలోచింపగా; భాగ్యవంతులకున్‌= అదృష్టవంతులకు; ఉదాత్తపభంబు= ఉన్నతమైన మంగళము; 
అగున్‌= కలుగుతుంది; కాక= అట్టుకాక; పుణ్యహీనులకున్‌= సుకృతములేనివారికి; అది= అట్టి ఉన్నతమైన శుభము; కల్గన్‌= 
కలుగ; నేర్చునె?= వచ్చునా? (అనగా కలుగదు); తనూభవులు= కొడుకులు; ఆజడిన్‌ పోయిరి= నశించారు; ఇంకన్‌= ఇంక; 
కానలన్‌= అడవులందు; చరియింపన్‌= సంచరించుటకు అనగా నివసించుటకు; పోవుటయ= పోవుటయే; నాకున్‌; ఉచితంబు= 
తగింది; అటు= అట్టా; కాక= కాకుండా; చండినై= మొండివాడినై; నిలిచితిన్‌= ఉంటిని; ఏని; నిచ్చలున్‌= నిత్యము, ఎల్లప్పుడు; 
మాటలనె= మాటలతోనే; భీము(డు; చూండుచున్‌= కాల్చుచు; ఉండండే!= ఉండడా! (ఉండును అని అర్థము.) 


తాత్సర్యం: ఆలోచించి చూడగా అదృష్టవంతులకు మా(త్రమే గొప్ప గొప్ప శుభాలు కలుగుతాయి. సుకృతం లేని 
వారికి శుభం కలుగదు. కొడుకులు నశించిపోయారు. ఇంక ఇటుపైన అడవులందు నివసించి జీవించటమే నాకు 
తగినది. అట్టుకాక మొండివాడినై ఇక్కడనే ఉన్నట్లయితే భీముడు నిత్యం మాటలతోనే నన్ను కాలుస్తూ ఉంటాడు. 


విశేషం: తిక్కయజ్వ సహజకవితాశైలికి ఈ పద్యమును ఉదాహరణంగా (గ్రహింపవచ్చును. ఆయన కవిత యందంతటా ఈ 
శైలియే కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఈ పద్యంలో అయిదు విడివిడి వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యానికావాక్యం వచనంవలె 
సాగిపోతుంది. గద్యసౌందర్యాన్ని పుణికిపుచ్చుకొన్న పద్యరచన ఇది. గొలుసుకట్టుగా కలిపి పద్యంగా చేయవచ్చును. అట్టా 
కలిపినప్పుడు అలవోకగా యతిప్రాసలు అతికిపోతాయి. ఇది తిక్కన శైలిలోని పరమరహస్యం. అందువలన అనంతర కవులు 
నన్నయాదులను అనుసరించినట్టు తిక్కయజ్వను అనుసరించలేకపోయారు. ఒక్క అనంతామాత్యుడు మాత్రం ఆ ప్రయత్నం 
చేశాడు. 


క. విను దుర్యోధన దుశ్ళా । సనులం బలికి పలికి నిచ్చ చావుగ నప్పా 
వని యల(చు( గాన నడవికి.।; జనుటయ మేలైన తెటి(గు సంజయ నాకున్‌!. 32 
ప్రతిపదార్థం: సంజయ!; విను= వినుము; దుర్యోధన దుశ్ళాసనులన్‌= దుర్యోధన దుశ్ళాసనులను; పలికి పలికి= తిట్టి తిట్టి; 


నిచ్చ-చావుగన్‌= నిత్యమరణంగా; ఆ పావని= ఆ భీముడు; అలంయన్‌= నన్ను బాధిస్తాడు; కానన్‌= కావున; నాకున్‌= నాకు; 
అడవికిన్‌= అరణ్యమునకు; చనుటయ= వెడలుటయే; మేలు ఐన తెజుగు= మంచిమార్గం. 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సంజయా! వినుము. దుర్యోధన దుశ్చాసనులను నిందించి నిందించి భీముడు నిత్య మరణంగా నన్ను 
బాధిస్తాడు. కనుక నాకు అడవికి పోవటమే మంచి మార్గం. 


వ. అని పలికి యత్యంత దుఃఖదూషితస్వాంతుం డగుచు నమ్మహీకాంతుండు నిట్టూర్పు నిగిడించి యా సూత 

నందనున కిట్లనియె. 33 
ప్రతిపదార్థం: అని; పలికి; అత్యంత= మిక్కిలి; దుఃఖ= శోకముచే; దూషిత= పాడుపడిన; స్వాంతుండు= మనస్సు కలవాడు; 
అగుచున్‌; మహీ= భూమికి; కాంతుండు= భర్తయైన ఆ ధృతరాష్టుడు; నిట్టూర్పు= దీర్హనిశ్చాసము; నిగిడించి= సాగదీసి; 
ఆ సూతనందనునకున్‌= ఆ సంజయుడితో; ఇట్టు= ఈ (ప్రకారముగ; అనియెన్‌. 


తాత్సర్యం: అడవికి పోవటమే మంచిమార్గమని చెప్పి మిక్కిలి దుఃఖంతో పాడైపోయిన మనస్సుకలవాడై, ఆ 
ధృతర్మాష్టుడు ఒక దీర్హనిశ్చాసం విడిచి ఆ సంజయుడితో ఇట్టా అన్నాడు. 
క. “'సురసరిదాత్మజుండును శర । గురుండును గర్జుండు. దెగుటకుం దలంకక యె 

వ్వరి బాహుబలముగొని యే । మరి కోల్తల సేసి రొక్కొ! మనవా రనికిన్‌.' 34 


ప్రతిపదార్థం: సురసరిత్‌= దేవగంగానదియొక్క అనగా ఆకాశగంగానదియొక్క; ఆత్మజుండును= తనయుడును అనగా 
భీష్ముడును; శరగురుండును= అస్త్రవిద్యకు గురువు అయిన (ద్రోణుడును; కర్షుండున్‌= కర్గుడును; తెగుటకున్‌= మరణించుటకు; 
తలంకక= భయపడక; మనవారు= దుర్యోధనాదులైన మనవారు; అనికిన్‌= యుద్దమునకు; ఎవ్వరి= ఎవరియొక్క; బాహుబలము= 
భుజపరాక్రమము; కొని= తీసికొని; ఏమరి= మరచి; కోల్తల= యుద్దసన్నాహం; చేసిరి; ఒక్కొ!= చేశారో కదా! 


తాత్సర్యం: 'భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, మరణించినందులకు భయపడకుండా ఎవడి పరాక్రమాన్ని పరిగణించి 
మనవారు యుద్దసన్నాహం చేశారు? 


వ. అని తన కొడుకు చలం బూహించి. 35 


ప్రతిపదార్థం: అని= అని; తన= తనయొక్క; కొడుకు= కొడుకైన అనగా దుర్యోధనుడియొక్క; చలంబు= మాత్సర్యము; 
ఊహించి= గుర్తించి. 


తాత్సర్యం: అని (ప్రశ్నించి, తన కొడుకు మాత్సర్యాన్ని గుర్తించి. 
చ. “మును విదురుండు సెప్పె నతిమూర్ధమనోగతి యైన యీ సుయో 

ధను చరితంబు నీ డఖిలధాత్రిజనంబులకుం బొనర్జ్హు నా 

శన మని దాని గొంద అవిచారులు పాటిగం బట్టరైరి నా 

కును మది వారికె ట్లటుల కుత్సిత మయ్యె విధాత త్రిప్పునన్‌. 36 
ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; మూర్ధ= తెలివితక్కువ; మనః= మనస్సుయొక్క; గతి= గమనము; ఐన= కలిగిన అనగా 


పరమమూర్శుడైన; ఈ సుయోధను= ఈ దుర్యోధనుడియొక్క; చరితంబు= నడవడిక; కీడు= దోషభూయిష్టం; అఖిల= 
సమస్తమైన; ధా(త్రి= భూమండలమందలి; జనంబులకున్‌= (ప్రజలకు; నాశనము= చేటు; పొనర్చున్‌= కలుగచేస్తుంది; అని; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 19 
విదురుండు; మును= ముందుగా; చెప్పెన్‌; దానిన్‌= దానిని; కొందణు= కొంతమంది; అవిచారులు= ఆలోచనలేనివారు 
అనగా తెలివితక్కువవారు; పాటిగన్‌= ప్రమాణంగా; పట్టరు= (గ్రహింపనివారు; ఐరి= అయ్యారు; విధాత= (బ్రహ్మయొక్క; 
త్రిప్పునన్‌= (త్రిప్పుటచేత; నాకును= నాకుకూడ; వారికిన్‌= ఆ తెలివితక్కువవారికి; ఎట్టు= ఏ విధంగా తోచినదో; అటుల= 
ఆ విధంగానే; మది= మనస్సు; కుత్సితము= చెడినది; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: 'పరమమూర్భుడయిన ఈ దుర్యోధనుడి నడవడి దోష భూయిష్టం. అది సమస్త భూమండల ప్రజలకు 
నాశనం కలుగచేస్తుంది - అని ఇంతకుముందే విదురుడు చెప్పాడు. ఆ మాటను కొందరు మందబుద్దులు 
ప్రమాణంగా (గ్రహించలేదు. బ్రహ్మవ్రాతవలన నాకు కూడా ఆ తెలివిలేనివారికి వలెనే మనస్సు పాడయింది. 


క అప్ప డటు లతండు సెప్పంగ€ । దప్పం దలంచిన ఫలంబు దగ గుడువక పో 
జొప్పడునె సూతనందన! చెప్పు మనికి నెవ్వ' డమరు సేనాపతియై? 37 


ప్రతిపదార్థం: సూతనందన!= సంజయా!; అప్పుడు; అటులు= ఆ విధముగా; అతండు= ఆ విదురుడు; చెప్పంగన్‌= చెప్పగా; 
తప్పన్‌= తప్పుగా; తలంచిన ఫలంబు= ఆలోచించిన ఫలితము; తగన్‌= తగినట్టుగా; కుడువక= అనుభవింపక; పోన్‌= పోగొట్ట; 
చొప్పుడునె?= తప్పుతుందా?; అనికిన్‌= యుద్దమునకు; ఎవ్వండు= ఎవడు; సేనాపతియై= సేనానాయకుడై; అమరున్‌= ఒప్పునో; 
చెప్పుము. 


తాత్సర్యం: అప్పుడు విదురుడు దుర్యోధనుడి చరితం చెప్పగా దానిని తప్పుగా తలంచిన ఫలితం అనుభవించక 
తప్పుదు కదా! సంజయా! యుద్దానికి ఎవ్వడు సేనాపతి అయి ఒప్పాడో చెప్పుము. 


చ. దురమున నర్జున ప్రకట దోర్విభవంబు నెదుర్చ( జాలు ను 
ద్దుడొకరుండు గల్లెనె విధూతవిరోధిబలుండు శల్యు( డె 
వ్వరి భుజశక్తి( జిక్కె? గురువర్గము సంక్షయమట్లు సెల్ల దు 
స్తరబలభాసి భీముని గదంబడియెం గురుముఖ్యు. డెమ్మెయిన్‌? 38 


ప్రతిపదార్థం: దురమునన్‌= యుద్దమునందు; అర్జున= అర్జునునియొక్క; (ప్రకట= ప్రసిద్దమయిన; దోః= భుజములయొక్క; 
విభవంబున్‌= సంపదను - అనగా భుజబల పరాక్రమమును; ఎదుర్పన్‌= ఎదురింప; చాలు= సరిపడు; ఉద్దురుండు= 
భరించువాడు అనగా సామర్థ్యముకలవాడు; ఒకరుండు= ఒక్కడైనను; కల్గెనె?= కలిగెనా?, ఉన్నాడా?; విధూత= ఎగురగొట్టబడిన; 
విరోధి= శత్రువుయొక్క; బలుండు= బలము కలవాడయిన; శల్యు(డు; ఎవ్వరిభుజశక్తిన్‌= ఎవరిభుజబలమునకు; చిక్కెన్‌= 
దొరకిపోయెను?; కురువర్గము= కౌరవసమూహముయొక్క; సంక్షయము= సర్వనాశము; అట్టు= ఆ విధముగా; చెల్లన్‌= 
కొనసాగగా; ఏ మెయిన్‌= ఏ విధముగా; కురుముఖ్యుడు= కౌరవులలో (ప్రధానమైనవాడు అయిన దుర్యోధనుడు; దుస్తర= 
తరింపశక్యముకాని అనగా అడ్డుకొనజాలని; బల= బలముచే; భాసి= (ప్రకాశించు; భీముని; గదన్‌= గదాయుధమువలన; 
పడియెన్‌?= కూలిపోయెను? 


తాత్సర్యం: యుద్దంలో అర్జునుడి భుజబలపరా(క్రమాన్ని ఎదురించగల సామర్ధ్యం కలవాడు ఒక్కడైనా కలడా?- 
లేడు. శత్రుబలాలను ఎగురగొట్ట గలిగిన శల్యుడు ఎవరి పరాక్రమానికి దొరికిపోయాడు? కురు సమూహంయొక్క 
సర్వనాశనం - సంతాపం కలుగచేస్తుండగా, ఏ విధంగా దుర్యోధనుడు భీముడి గదాయుధం వలన కూలిపోయాడు? 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. _ కృపకృతవర్మాశ్వత్థామ లెబ్బంగి బ్రతికిరి? ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖ పాంచాలురును జేది మాత్స్య ప్రభద్రక 
ప్రభృతి బలంబులును నా మనుమలైన ప్రతివింధ్యాది ద్రౌపదేయులును దక్కునుం గలుగు యోధవీరులు 
నెవ్విధంబున మృతి. బొందిరి? పాండవు లేవురును బద్మనాభసాత్యకులును యుయుత్సుండును నెత్తెజంగునం 
దెగటాఅక తప్పి రింతయు. బరిపాటిం దేటపడం జెప్ప” మనిన విని సంజయుండు ధృతరాష్తున కిట్లనియె. 

39 
ప్రతిపదార్థం: కృప కృతవర్మాశ్వత్సామలు= కృపాచార్యులు, కృతవర్మ, అశ్వత్థామ; ఏ+భంగిన్‌= ఏ విధంగా; (బ్రతికిరి?= జీవించి 
ఉండిరి?; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడును; శిఖండి= శిఖండియును; (ప్రముఖ= ముఖ్యులైన; పాంచాలురును= 
పాంచాలదేశపురాజులును; చేది= చేది దేశముయొక్క; మాత్స్య= మత్స్యదేశముయొక్క రాజులును; ప్రభద్రక= ప్రభద్రకులను; 
ప్రభృతి= ఈ మొదలగు; బలంబులును= యోధులును; నా మనుమలైన= నాకు మనుమలు అయిన; ప్రతివింధ్యాది= 
ప్రతివింధ్యుడు మొదలగు; (ద్రౌపదేయులును= (ద్రౌపది పుత్రులును; (ప్రతివింధ్యుడు, సుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, 
శుతకర్మ - వీరు (ద్రౌపదేయులు - ఉపపాండవులని నామాంతరము); తక్కునున్‌= ఇంకను మిగిలి; కలుగు= ఉన్నట్టి; 
యోధవీరులును= శూరులైన యోధులును; ఏవిధంబునన్‌= ఏ విధముగా; మృతిన్‌= మరణమును; పొందిరి?; పాండవులు; 
ఏవురును= అయిదుగురును; పద్మనాభ= శ్రీకృష్ణుడును; సాత్యకులును= సాత్యకియును; యుయుత్సుండును; ఎత్తెణంగునన్‌= 

ఏ (ప్రకారంగా; తెగటాణక= చావక; తప్పిరి?= తప్పుకొనిరి?; ఇంతయున్‌= ఇదియంతయు; పరిపాటిన్‌= అనుక్రమంగా; 

తేటపడన్‌= తేటతెల్లంగా - స్పష్టంగా; చెప్పుము; అనినన్‌= అనగా; విని; సంజయుండు; ధృతరాష్టునకు; ఇట్టు= ఈ 

ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: కృప, కృతవర్మ, అశృత్తామలు ఎట్లా (బతికారు? ధృష్టద్యుమ్న శిఖండి (ప్రముఖులైన పాంచాల రాజులు 
చేదిదేశ మత్స్య దేశరాజులు, ప్రభద్రకులనే పాంచాలదేశపు క్షత్రియదళాలు, ప్రతివింధ్యుడు మొదలైన (ద్రౌపది 
పుత్రులు, ఇంకను మిగిలిన యోధులు ఏ విధంగా మరణాన్ని పొందారు? పాండవులు అయిదుగురు, శ్రీకృష్ణుడు, 
సాత్యకి, యుయుత్సుడు, ఏ విధంగా మృత్యువుకు లోబడకుండా తప్పించుకొన్నారు. ఇది అంతా (క్రమం తప్పకుండా 
తేటతెల్లంగా చెప్పుము. అని ధృతరాష్ట్రుడు అడుగగా విని, సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: మహాభారత యుద్దంలో కొరవపక్షాన మృతిపొందకుండా ముగ్గురు మాత్రం మిగిలారు. వారు కృపుడు, కృతవర్మ, 
అశృత్థామలు. 

కృపుడు: ఇతడు గౌతమగోత్రుడు. శరద్వంతుడి పుత్రుడు. రుద్రగణ అంశావతారుడు. 'జానపది' అను అప్పరసను చూడడం 
వల్ల మహర్షి శరద్వంతునికి వీర్యస్థలనమయినది. అతడు దానిని రెల్లుగడ్డిపై గిరవాటు వేయగా అది రెండు భాగములయినది. 
ఒక భాగం కుమారుడుగా, మరొక భాగం కుమార్తెగా జన్మించారు. కుమారుడు కృపుడు. కుమార్తె కృపి. ఈ కృపి 
ద్రోణాచార్యుడి పత్ని. అశ్వత్తామకు తల్లి. కృపుడు అశ్వత్థామకు మేనమామ. రెల్టుగడ్డిలో పుట్టిన వీరిని వేటకై వచ్చిన 
శంతనుడు కృపతో పెంచి పోషించాడు. కృపతో పోషించబడినందువలన కృప, కృపి అనే పేర్లు సిద్దించాయి. కృపుడు 
ధనుర్వేదంలో పరమాచార్యుడు. అందువలన కృపాచార్యుడుగా కూడా (ప్రసిద్దుడు. “ఆచార్య, ఆచార్యసత్తమ, భారతాచార్య, 
(బ్రహ్మర్షి శారద్వత-' మొదలైన పేర్లతో భారతంలో వ్యవహరించబడ్డాడు. 


కృతవర్మ: ఇతడు యదుకులవీరుడు. భోజవంశజుడు. హృదికుడి పుత్రుడు. మరుద్గణ అంశావతారుడు. శ్రీకృష్ణుడికి ఇష్టుడు. 
కౌరవపక్షంలో యుద్దం చేసిన యదుసేనకు అధినాయకుడు. 'అనార్తవాసి, హార్దిక్య, హృదికసుత, మాధవ, సాత్వత, వార్‌ప్టేయ, 
వృష్టి వృష్టిసింహ', మొదలైన పేర్లతో వ్యవహరించబడ్డాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 21 


అశ్వత్థామ: ఇతడు కృపి గర్భమున జన్మించిన ద్రోణాచార్యుడి పుత్రుడు. శివ, యమ, కామ, (క్రోధములు సమ్మిళితం అయిన 
అంశవలన జన్మించినవాడు. ఇతడు పుట్టినవెంటనే పాలకొరకు ఉచ్చెశ్రవము అరచినట్టు గట్టిగా ఏడ్చాడు. పిండి కలిపిన నీళ్ళు 
ఇయ్యగా, వాటిని పాలు అనుకొని త్రాగి ఏడుపు మానాడు. అందువలన ఆకాశవాణి 'అశృత్థామ' అని పేరుపెట్టిందట. 
“ఆచార్యనందన, ఆచార్యపుత్ర, ఆచార్యతనయ, (ద్రౌణి, గురుపుత్ర, భారతాచార్యపు(త్ర' మొదలైన పేర్లు కూడా ఇతనికి 
ఉన్నాయి. 

ఇక పాండవ పక్షంలో మిగిలినవారు - ఐదుగురు పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు. శ్రీకృష్ణ 
పాండవులు ప్రసిద్దులు. 


సాత్యకి: ఇతడు వృష్టి వంశజుడు. శిని కుమారుడైన సత్యకుడి పుత్రుడు. ఇతనికి 'యుయుధానుడు' అనే (ప్రసిద్దనామం 
కలదు. ఇతడు ఎల్లప్పుడు శ్రీకృష్ణుడితో కలిసి ఉండేవాడు. శ్రీకృష్ణుడికి సోదరసమానుడు. పాండవులకు హితుడు. 'వృష్టికులభూషణ, 
సత్య ప్రతిజ్ఞ శృత్రుమర్తని అనునవి ఇతడి బిరుదాలు. సప్తమరుత్తుల అంశవలన జన్మించాడు. శ్రైనేయ, మాధవ, మాధవసింహ, 
సాత్వత, వృష్టి మధూద్వహ' మొదలైన నామాలతో మహాభారతంలో వ్యవహరింపబడ్డాడు. 


యుయుత్సుడు: ఇతడు కరణి అను వైశ్యపత్నియందు ధృతర్శాష్షుడికి జన్మించిన పుత్రుడు. ధృతరాష్టుడికి గాంధారీ 
గర్భమున జన్మించినవాడని శాంతిపర్వమున కలదు. కురుక్షేత్ర యుద్దం (ప్రారంభించటానికి ముందు ధర్మరాజు భీష్మాదులకు 
నమస్కరించి, 'మా పక్షమున చేరదలచిన రాజులుంటే ఇప్పుడే వచ్చి చేరండి” అని పిలిచాడు. అప్పుడు కౌరవసేనలో ఉన్న 
ధృతరాష్ట్ర పుత్రుడు యుయుత్సుడు ఒక్కడు మాత్రం వచ్చి పాండవ పక్షంలో చేరాడు. ధృతరాష్ట్రుడి పుత్రులలో యుద్దంలో 
మరణించకుండా మిగిలినవాడు ఇతడు ఒక్కడే. 


ధృతరాష్ట్రుడి విలాపం: సంజయుడు కురుక్షేత్రము నుండి హస్తినాపురానికి వచ్చి ధృతర్మాష్ట్రుడి మందిరాన్ని ప్రవేశించి 
కౌరవుల పరాజయాన్ని, పాండవుల విజయాన్ని, దుర్యోధనాదుల మరణాన్ని, ఇరుపక్షాలలో చావకుండా మిగిలినవారిని గూర్చి 
ధృతరాష్ట్రుడికి వివరించాడు. అది మొదలు ఇంతవరకు పుత్రపరాజయాన్ని గూర్చి, సర్వసంక్షయాన్ని గూర్చి తలచి తలచి 
ధృతరాష్ట్రుడు విలపించాడు. 

ర ధృతరాష్ట్ర విలాపమున తిక్కన చూపిన కవనసౌందర్యం అనితరసాధ్యం. ర సన్నివేశమంతా ధృతరా(ష్ట్రుడి 
ఏకపాత్రాభినయం. ఒక్క ఆహార్యాభినయం తప్ప వాచికం - ఆంగికం - సాత్వికం పుష్కలంగా కలవు. తిక్కన కవిత 
నాటకీయ శిల్పంతో నిండి ఉన్నదని ఆర్యుల వచనం. ఆ శిల్పసౌందర్యాన్ని శల్యపర్వంలోని ఈ “ధృతరాష్ట్ర విలాపం” అనే 
సన్నివేశంలో దర్శించవచ్చును. (క్రోధాన్ని శోకంతో కలగలిపి, ప్రేమను ద్వేషంతో మేళవించి ధృతర్మాష్టుడు పలికిన పలుకులు 
తిక్కన చేసిన సజీవపాత్ర చిత్రణకు, సాత్తికాభినయశిల్పానికి పరమోదాహరణాలు. 'మూర్భిల్లుట', 'నలుదిక్కులు మొగము 
త్రిప్పుటి, 'కుంభనిక్షిప్త భుజంగంబు చందంబున నిశ్వాసంబు నిగుడ్చుటి, “చేతులు విదుర్చుటి), “నిట్టూర్పు నిగుడించుటి- 
ఈ మొదలైన ధృతరాష్ట్రుడి చేష్టులు తిక్కన చిత్రించిన ఆంగికాభినయానికి మచ్చుతునకలు. ఇక 'స్వగతం' గా సాగిన 
విలాపమంతా వాచికాభినయమే. 


ఉ. సూతసుతుండు( జేయంగల శూరులు దర్పసమగ్రభూపతి 
వ్రాతము' బెక్కుదంతిరథవాజి భటావలులున్‌ భుజాబల 
స్పీతులు పాండునందనులచే( దెగటారిన నోడి వీటికిన్‌ 
నీ తనయుండు హీనరధినీయుతు(డై యటు లేంగి నెవ్వగన్‌. 40 


ప్రతిపదార్థం: భుజాబల= భుజబలంచేత; స్ఫీతులు= అధికులు; పాండు= పాండురాజుయొక్క; నందనులచేన్‌= కొడుకులచే; 
సూతసుతుండున్‌= కర్షుడును; చేయగల శూరులు= యుద్దం చేయగలవీరులు అనగా భీష్మద్రోణాదులు; దర్స= భుజగర్వముకల; 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమ(గ్ర= సమస్తమైన; భూపతి= భూమికి భర్తలైన రాజులయొక్క; వ్రాతమున్‌= సమూహమును; పెక్కు= అనేకములైన; దంతి= 
ఏనుగులయొక్క; రథ= రథములయొక్క; వాబి= గుర్రములయొక్క; భట= భటులయొక్క; ఆవలులున్‌= వరుసలును - 
అనగా రథగజ తురంగ పదాతిదళములును - చతురంగ బలములును; తెగటారినన్‌= చంపబడగా; ఓడి= అపజయము 
పొంది; నెవ్వగన్‌= మిగుల సంతాపముతో; నీ తనయుండు= నీ కుమారుడు దుర్యోధనుడు; హీన= స్వల్పమైన; రథినీ= 
సైన్యముతో; యుతుడు+ఐ= కూడినవాడై; వీటికిన్‌= శిబిరమునకు; అటులు= ఆ(ప్రకారముగ; ఏంగి= వెడలి. 


తాత్సర్యం: భుజబల పరాక్రమాలు గల పాండవులచేత కర్గుడు, భీష్మద్రోణాది మహావీరులు భుజగర్వం గల 
సమస్త భూపతులు, అనేకములైన రథ గజతురగ పదాతిదళాలు, సంహరించబడగా, ఓడిపోయి నీ కుమారుడు 
దుర్యోధనుడు కొద్దిసేనలతో మిక్కిలి సంతాపంతో శిబిరానికి వెడలి. (తరువాతి వచనంతో అన్వయం.) 


కృపాచార్యుండు దుర్యోధనునకు హితోపదేశంబు చేయుట (సం. 9-3-8) 


వ. మందిరంబు( బ్రవేశింపక యొక్కబయల నిభఖిలబంధుమిత్రపరిజనవృతుండై నిలిచె నయ్యవరసరంబున 
గృపార్టచిత్తుండై కృపాచార్యుం డన్నరేంద్రున కిట్లనియె. 41 
ప్రతిపదార్థం: మందిరంబున్‌= శిబిరములోనికి; (ప్రవేశింపక= (ప్రవేశించకుండా; ఒక్క; బయలన్‌= బహిరంగ (ప్రదేశమున; 
నిఖిల= సమస్తమైన; బంధు= చుట్టములతో; మిత్ర= స్నేహితులతో; పరిజన= సేవకులతో; వృతుండై= చుట్టబడినవాడై; 
నిలిచెన్‌= ఉండెను; ఆ అవసరంబునన్‌= ఆ సమయమున; కృపా= దయచే; ఆర్ర= తడిసిన; చిత్తుండు+ఐ= హృదయము 
కలవాడై; కృపాచార్యుండు; ఆ నరేంద్రునకున్‌= ఆ దుర్యోధనునకు; ఇట్టు= ఈ (ప్రకారముగ; అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: దుర్యోధనుడు శిబిరంలోనికి (ప్రవేశించక, ఒక బహిరంగ (ప్రదేశంలో బంధుమిత్ర పరిజనులతో 
పరివేష్టించబడి ఉన్నాడు. అట్టి సమయంలో దయార్రహృదయుడై కృపాచార్యుడు ఆ దుర్యోధనుడితో ఈ ప్రకారంగా 
అన్నాడు. 
క, “సమరము మిముబోంట్లకు ను । త్తమ ధర్మం బిదియ తొంటి ధాత్రీశులు కృ 

త్యముగ( గొని యాచరించిరి । తమకు సుగతి గోరి కీర్తితస్పురణమెయిన్‌. 42 
ప్రతిపదార్థం: మిముబోంట్లకున్‌= మీ వంటివారికి; సమరము= యుద్దము; ఉత్తమ= (్రేష్టమయిన; ధర్మంబు= వేదవిహితకర్తవ్యము; 
ఇదియ= ఈ యుద్దధర్మమే (అవధారణార్థము); కృత్యముగన్‌= చేయదగిన దానినిగా; తొంటి= మునుపటి; ధాత్రీ= భూమికి; 


ఈశులు= ప్రభువులయిన రాజులు; కొని= స్వీకరించి; కీర్తిత= కీర్తింపబడిన; స్ఫురణమెయిన్‌= (ప్రకాశముతో; తమకున్‌; 
సుగతి= ఉత్తమగతి; కోరి; ఆచరించిరి= యుద్దధర్మమును ఆచరించిరి. 


తాత్సర్యం: 'మీ వంటి వారికి యుద్దం వేదవిహిత కర్తవ్యమే. ఈ ధర్మాన్నే పాటించి మునుపటి రాజులు కీర్తిమంతులై 
ఉత్తమగతిని కోరి యుద్దధర్మాన్ని ఆచరించారు. 


విశేషం: తిక్కన 'సుగతి” పదంయొక్క అభంగశ్లేషతో ఈ కందమున సుందరమైన గీతావాక్యార్థాన్ని బంధించి క్షత్రియ 
ధర్మమును బోధించాడు. హతో వా ప్రాప్యుసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌' (గీత 2 - 37)’ 'స్వధర్మమపి చావేక్ష్య 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 23 


న వికంపితు మర్హసి। ధర్య్యాద్ధి యుద్దాచ్చేయో౭_న్యత్‌ క్షత్రియస్య న విద్యతే” (గ॥ 2 - 31) వంటి భగవద్గీతలోని శ్లోకాలను 
ఆయా సందర్భాలకు తగిన విధంగా తిక్కన తన భారతంలో అనువదించినట్టు (గహించటాని కిది ఉదాహరణ. 


క. _ ఐనను నొకపలు కడ్డము । గా నొడివెద దానిలెస్సగా విని యది మే 
లైనను జేసిదు గాదే । న్మానెద వేర్పడ(గ వినుము మనుజాధీశా! 43 


ప్రతిపదార్థం: మనుజ= మానవులకు; అధీశా!= (ప్రభువు అయిన దుర్యోధనా!; ఐనను= అయినప్పటికి (మీవంటివారికి 
యుద్దం ఉత్తమధర్మం అయినప్పటికిని; ఒక; పలుకు= మాట; అడ్డముగాన్‌= విరుద్దంగా (ఆ ఉత్తమధర్మానికి విరుద్దంగా); 
నొడివెదన్‌= చెప్పెదను; దానిన్‌= దానిని (ఆమాటను); లెస్పగాన్‌= చక్కగా; విని; అది (ఆ మాట); మేలు= శుభము; ఐనను= 
అయినచో; చేసెదు= చేయుదువుగాక; కాదేన్‌= అట్టుకాని ఎడల (శుభంకానిది అయిన ఎడల); మానెదవు= మానెదవు; 
ఏర్పడంగన్‌= స్పష్టంగా; వినుము. 


తాత్పర్యం: ఓ దుర్యోధనా! అయినా క్షత్రియధర్మానికి విరుద్దంగా ఒకమాట చెప్పుతాను. ఆమాటను చక్కగా విని, 
అది శుభం అయితే ఆ ప్రకారం చేయుము. కానిచో మానుకొమ్ము. నేను చెప్పేది స్పష్టంగా వినుము. 


చ.  అమరనదీ తనూభవు(డు నస్త్రగురుండును కర్షుఃడుం బరా 
క్రమమహనీయు లావహధురంధరు లట్టిర తక్కు. గల్లు భూ 
రమణులు బంధుమిత్రులు దురంబున నందటి' బాండునందనుల్‌ 
సమయంగ. జేసి రట్లు భుజశక్తియు దైవబలంబు నెక్కుడై. 44 


ప్రతిపదార్థం: అమరనదీ= దేవనదియొక్క (ఆకాశగంగానదియొక్క); తనూభవు(డున్‌= తనయుడును (భీష్ముడును); అస్త్ర= 
అస్త్రవిద్యకు; గురుండును= గురువుఅయినవాడును (ద్రోణుడును); కర్గ్ఫుడున్‌= కర్గుడును; పరాక్రమ= శౌర్యముచేత; 
మహనీయులు= గొప్పవారు; ఆహవ= యుద్దముయొక్క; ధురంధరులు= భారమును మోయువారు; (యుద్దముచేయుటలో 
ప్రముఖులు); తక్కున్‌= మిగులు; కల్లు= ఉన్నట్టి; భూ; రమణులు= రాజులు; బంధు= చుట్టములు; మి(త్రులు= స్నేహితులు; 
అట్టిర= అట్టివారే (అవధారణార్థం) అనగా పరాక్రమంలోమహనీయులే, ఆహవ ధురంధరులే అయిఉన్నారు); అందణన్‌= 
ఇట్టివారి నందరినీ; పాండునందునుల్‌= పాండవులు; భుజశక్తియున్‌= భుజబలమును; దైవబలంబును= దైవంయొక్క 
బలమును; ఎక్కుడై= అధికంగా కలవారై; దురంబునన్‌= యుద్దంలో; అట్టు= ఆ విధంగా (శిఖండిని అడ్డుపెట్టి భీష్ముడిని; 
అశ్వత్థామా హతః అని" (ద్రోణుడిని; రథం (క్రుంగగా కర్షుడిని) సమయంగన్‌= మరణించేటట్టుగా; చేసిరి= చేశారు. 


తాత్సర్యం: భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, పరాక్రమంలో చాలా గొప్పవారు. యుద్దవిద్యలో ప్రముఖులు. మిగిలిన 
భూపతులు, చుట్టాలు, స్నేహితులు కూడా అంతటి పరాక్రమవంతులే. యుద్దవిద్యలో వాళ్ళూ ప్రముఖులే. అట్టివారి 
నందరినీ పాండవులు భుజబలము, దైవబలం, అధికంగా కలవారై చంపగలిగారు. 


చ. వెరవును లావునుం గలుగు వీరులు పోరుల బడ్డ హీనతం 
బొరసితి మస్త్రశస్త్రహతి భూవర చిక్కినవారు నొల్లం బో 
యిరి విను పాండురాజసుతు లేవురు గంటికి రెప్పచందమై 
హరి తము గావ(గా వెలసి రక్షతదేహవిలాససంపదన్‌. 45 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూవర!= రాజా దుర్యోధనా!; అస్త్ర= మంత్రపూతములయిన ఆయుధాలయొక్క; శస్ర= మం(త్రపూతములుకాని 
ఆయుధములయొక్క; హతిన్‌= దెబ్బలవలన; వెరవును= ఉపాయమును (అనగా యుద్దవ్యూహములను); లావునున్‌= బలమును; 
కలుగు= కలిగిన, వీరులు= శూరులు; పోరులన్‌= యుద్దములందు (ఈ పదియేడు దినముల యుద్దములందు); పడ్డన్‌= 
చనిపోగా; హీనతన్‌= తక్కువతనమును; పొరసితిమి= పొందితిమి; చిక్కిన= మిగిలిన; వారున్‌= వారును; ఒల్ల(బోయిరి= 
మూర్చపోయిరి; విను; పాండురాజు= పాండురాజుయొక్క; సుతులు= కొడుకులు; ఏవురు= అయిదుగురు; కంటికిన్‌; 
రెప్పచందమై= రెప్పవలె; హరి= శ్రీకృష్ణుడు; తమున్‌= తమను; కావంగాన్‌= రక్షించుచుండగా; అక్షత= దెబ్బలు లేని (అనగా 
గాయములులేని); దేహ= శరీరములయొక్క; విలాస= సౌందర్యంయొక్క; సంపదన్‌= ఐశ్వర్యముతో; వెలసిరి= ప్రకాశించిరి. 


తాత్సర్యం: దుర్యోధనా! అస్త్రశస్తాల దెబ్బలవలన ఉపాయం, బలం కలిగిన వీరులు ఈ పదియేడు దినముల 
యుద్దంలో చనిపోగా మనం తక్కువతనమును పొందాము. అనగా బలహీనుల మయ్యాము. ఇక మిగిలిన వారు 
శస్తాస్తాల దెబ్బలచేత మూర్చిల్లారు. దుర్యోధనా! వినుము. పాండురాజు కొడుకులు అయిదుగురు కంటికి రెప్పవలె 
శ్రీకృష్ణపరమాత్మ తమను రక్షిస్తూ ఉండగా గాయాలు కూడా లేని దేహవిలాస సంపదలతో (ప్రకాశించారు. 


క శ్వేతాశ్వపాటవం బు । ద్యోతితమై మెబియయగా( జతుర్దంతరుచి 
స్పీత మగు గజముక్రియ నరు€ । డాతత కురుసైన్యసరసియందు. జరించున్‌. 46 


ప్రతిపదార్థం: నరుడు= అర్జునుడు; శ్వేత= తెల్లని; అశ్వ= గురగ్రములయొక్క; పాటవంబు= శక్తి ఉద్దోతితము= ప్రకాశవంతము; 
ఐ= అయి; మెజయంగాన్‌= (ప్రకాశింపగా; చతుర్దంత= నాలుగు దంతాలయొక్క; రుచి= కాంతితో; స్పీతము= గొప్పది; అగు; 
గజము= ఏనుగు; (క్రియన్‌= వలె; ఆతత= విశాలమయిన; కురుసైన్య= కౌరవసేనయనెడి; సరసియందున్‌= సరోవరమునందు; 
చరించున్‌= సంచరించును. 


తాత్సర్యం: తెల్లనిగుర్రాల శక్తి ప్రకాశవంతమై వెలుగుతుండగా అర్జునుడు చతుర్దంతాల కాంతితో వెలుగొందే 
ఐరావతం అనే ఏనుగువలె విశాలమైన కౌరవసైన్యమనే సరోవరంలో సంచరిస్తాడు. (ఏనుగు సరోవరాన్ని కలచివేసేటట్లు 
అర్జునుడు కురుసేనను నశింపచేస్తాడని భావం.) 


విశేషం: రూపకానుప్రాణిత ఉపమాలంకారంతో ఈ పద్యం అలంకరింపబడింది. కురుసైన్యమనెడి సరసి - రూపకం. 
కురుసైన్యమునకు సరోవరమునకు అభేదం. (ఉపమాన ఉపమేయములకు అభేదకల్పనం రూపకం) ఇక నరుడు - ఉపమేయం, 
గజము - ఉపమానం; (క్రియన్‌ - ఉపమావాచకం; చరించున్‌ - సమానధర్మం. పూర్ణోపమ. 


అర్జునుడి రథమునకు గల శ్వేతాశ్వములు నాలుగు. ఇంద్రుడి ఏనుగు ఐరావతమునకు దంతములు నాలుగు. 
అందువలన చతుర్తంతి అని పేరు. నాలుగు అశ్వములు తెల్లనివి. నాలుగు దంతములు తెల్లనివి. ఐరావతం తెల్లనిది. 
చతుర్రంత పదప్రయోగంతో అశ్వసంఖ్య, శ్వేతాశ్వపదప్రయోగంతో ఐరావతవర్లం సూచితాలు. ఇది తిక్కనగారి శ్లేషవ్యంగ్య 
చమత్కారం. మూలంలో మూడు శ్లోకాలు కలవు. ఆ మూడు శ్లోకాల తాత్సర్యార్ణాన్ని తిక్కన ఈ కందంలో రమణీయముగా 
పొదిగాడు. 


శ్వేతాశ్చ వేగ సంపన్నాః శశికాశ సనుప్రభాః | పిబంత ఇన చాకాశం రథే యుక్తాస్తు వాజినః ॥ 
గాహమాన మనేకాని నహేంద్రసదృశప్రభమ్‌ | ధనంజయ నుపశ్యాను చతుర్హంస్ర్ర మిన ద్విపమ్‌ ॥ 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 25 


నిక్షోభయంతం సేనాంతే త్రాసయంతం చ సార్ధివాన్‌ । ధనంజయ మనపశ్యాము నలినీమిన కుంజరమ్‌ ॥ (శల్య 
॥ప ॥ అధ్యా 4) (శ్లో 20, 23, 24) 


క _ జ్యారవము నాదముగ నతి । ఘోరత వైరులను కరటికోటికి రయదు 
ర్వారం బగు నర్జున కం । లీరవము శితాస్ర్రనఖపటిష్టత( జూపున్‌. 47 


ప్రతిపదార్థం: వైరులు= శత్రువులు; అను= అనెడి; కరటి= ఏనుగులయొక్క; కోటికిన్‌= గుంపునకు; జ్యా= వింటినారియొక్క; 
రవము= ధ్వని; అతిఘోరతన్‌= మిక్కిలి భయంకరమగు; నాదముగన్‌= ధ్వనికాగా (అనగా గర్డనముకాగా); రయ= వేగంచేత; 
దుర్వారంబు= నివారింపశక్యముకానిది; అగు= అయినట్టి; అర్జ్హున= అర్జునుడు అనెడి; కంఠీరవము= సింహము; శిత= 
వాడియైన (అనగా తీక్షణమైన); అస్త్ర= మంత్రపూతములయిన ఆయుధములనెడి; నఖ= గోళ్ళయొక్క; పటిష్టతన్‌= గట్టితనమును 
(అనగా పటుత్వమును); చూపున్‌= చూపించును. 


తాత్సర్యం: శత్రువులు అనే ఏనుగుల గుంపునకు వింటినారియొక్క ధ్వని అతిభయంకరమైన ధ్వనికాగా - 
వేగంచేత, బలంచేత నివారింప శక్యంకాని అర్జునుడు అనే సింహం వాడి అయిన మంత్రాసస్తా లనెడి గోళ్ళయొక్క 
పటుత్వాన్ని చూపిస్తుంది. 


నిశేషం: ఇది రూపకముల మయము. జ్యారవమునకు - సింహగర్జనమునకు; వైరులకు; కరటికోటికి-అర్జునునకు-కంరీరవమునకు; 
శితాస్త్రములకు - నఖములకు; అభేదకల్పనముతో తిక్కన దీనిని రచించాడు. 'రయి శబ్ద ప్రయోగం అర్హ గాంభీర్య 
చమత్కార జనకం. రయము= వేగము; రయము= బలము అని రెండర్థములు. ఇచ్చట ఈ రెండర్భములూ సాభిప్రాయములు. 
అర్జునుడు యుద్దవిద్యలో వేగమునందు-బలమునందు అనితరసాధ్యుడు. అట్టే సింహం ఏనుగులవేటలో వేగమునందు - 
బలము నందు అనితరసాధ్యం. సింహగర్ద్జనం ఏనుగులకు అతి భయంకరమైనది. అర్జునుడి జ్యారవము - శత్రువులకు 
అతిభయంకరమైనది. సింహనఖములు అతిపటుతరములు; అర్జునుని అస్త్రములు మహామం(త్రపూతములు. సింహము గర్జించి 
ఏనుగుల గుంపును చెదరగొట్టి, నఖములతో కుంభస్థలములను చీల్చుతుంది. (సింహగర్జనను స్వప్నంలో విన్నను ఏనుగు 
మరణిస్తుందని లోకవ్యవహారం.) అర్జునకంఠీరవ పదప్రయోగంతో తిక్కన అర్జునుడి అద్భుత పరాక్రమ పరోక్షచిత్రణం- ఈ 
కందమున సుందరంగా తీర్చాడు. 1త్రాసయంతం తథా యోధాన్‌ ధనుర్జోషేణ పాండవమ్‌ | భూయ ఏనమపశ్యామ సింహం 
మృగగణానివి ॥ ఇది దీనికి మూలం. (శల్య ॥ అధ్యా।-4, శ్లో-25) 
తే.  అర్జునోదగ్ర దవశిఖ హరిమహాని । లంబు ప్రేరేంప వైరిబలప్రకీర్ణ 

గహనదహనవిహార ముగ్రముగ జలుప( । దేజి చూడను రాకున్మి దెల్ల మధిప! 48 
ప్రతిపదార్థం: అధిప!= దుర్యోధనా!; అర్జున= అర్జునుడు అనెడి; ఉద(గ= భయంకరమయిన; దవశిఖ= దవాగ్ని జ్వాల (అనగా 
అడవులను కాల్చు అగ్ని); హరి= శ్రీకృష్ణుడు అనెడి; మహా= గొప్ప; అనిలంబు= వాయువు; ప్రేరేథన్‌= (పేరేపించగా (అనగా 
రెచ్చగొట్టగా); వైరి= శత్రువులయొక్క; బల= సైన్యమనెడి; ప్రకీర్ల= వ్యాపించిన; గహన= అడవియొక్క; దహన= అగ్నియొక్క; 
విహారము; ఉ(గ్రముగన్‌= భయంకరముగ; చలుపన్‌= చేయగా; తేజీ= తేరిపార; చూడను= చూచుటకు కూడ; రాకున్కి= 
వీలుకాదనుట; తెల్లము= స్పష్టము. 


తాత్పర్యం: అర్జునుడు అనే భయంకరమయిన దవాన్నిజ్యాల - శ్రీకృష్ణుడు అనే మహావాయువు ్రేరేపించగా 
శత్రసైన్య మనెడి వ్యాపించిన అటవీదహన విహారాన్ని శత్రువులకు తేరిపార చూడటానికి కూడా వీలుకాదనడం 


స్పష్టం. 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. అర్జునుడు దవాన్నిజ్యాల; అర్జున దవాస్నిజ్యాల శత్రుసైన్యమనే గహనాన్ని దహనవిహారం చేస్తున్నది. 
ఆ విహారాన్ని తేరిచూడ శక్యంగాదు. - శ్రీకృష్ణుడు - మహానిలము; శత్రుసైన్యము - గహనం (అరణ్యము); ఈ ఉపమాన 
ఉపమేయములకు అభేదము. 


ఉ. ద్రోణుడు సూతనందనుండు ద్రోణ తనూజుండు నేను శల్యుడుం 
ద్రాణపరాయణత్వమున దర్పము సూపంగ. నీవు. దమ్ములున్‌ 
బాణపరంపరల్‌ గురియ ఫల్లును( డందటి మీటి సైంధవ 
ప్రాణము నాంచికోలు నరపాల! తలంప(గ మర్త్యకృత్యమే! 49 


ప్రతిపదార్థం: ద్రోణుడు; సూతనందను(డున్‌= కర్టుడు; ద్రోణ తనూజుండున్‌= (ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ; నేను= 
నేనును(కృపాచార్యుడు); శల్యుండున్‌= శల్యు(డును; త్రాణపరాయణత్వమునన్‌= (సైంధవుడిని) రక్షించటంలో గల ఆసక్తితో; 
దర్పము= గర్వం; చూప(గ= చూపించగ; నీవున్‌= నీవును (దుర్యోధనుడవు అయిన నీవును); తమ్ములున్‌= తమ్ములును 
(దుశ్చాసనాదులును); త్రాణ= రక్షించుటయందలి; పరాయణత్వమునన్‌= ఆసక్తితో; బాణ= బాణములయొక్క; పరంపరల్‌= 
వరుసలు (అనగా ఒక దాని తరువాత ఒకటిగా); కురియన్‌= కురిపించగా; ఫల్గునుండు= అర్జునుడు; అందణన్‌= మనలనందరను; 
మీటీ= మించిపోయి; సైంధవ(ప్రాణము= సైంధవుని యొక్క (ప్రాణము; నాంచికోలు= అపహరణం; నరపాల!= నరులను 
పాలించు దుర్యోధనా!; తలంపంగన్‌= ఆలోచింపగ; మర్హ్య= మానవులకు సాధ్యమయిన; కృత్యమే!= కార్యమా! (కాదు అని 


అర్థం) 


తాత్సర్యం: ద్రోణుడు, కర్గుడు, అశృత్తామ, నేను, శల్యుడు, నీవు నీ తమ్ములు సైంధవుడి రక్షణ అందలి అనురక్తితో 
బాణపరంపరలు కురిపిస్తున్నా ఒక్క అర్జునుడు మనలనందరిని మించిపోయి సైంధవుడి ప్రాణం అపహరించాడు. 
దుర్యోధనా! ఆలోచించి చూడగా అది మానవసాధ్యమయిన కార్యమా? కాదుసుమా! 


ఉ. ఇంతకుమున్ను సెల్లె. బదియేడుదినంబుల సంగరం బతి 
శ్రాంతతC గుంది రిందు€ గలసైనికు లద్దిసం గల్లుయోధు లా 
క్రాంత విరోధిదర్పుండు పురందరనందను బల్మికల్మి ని 
శ్రింతత నుల్లసిల్లెదరు చెక్కు చెమర్వక కౌరవేశ్వరా! 50 


ప్రతిపదార్థం: కౌరవ= కౌరవులకు; ఈశ్వరా!= ప్రభువు అయిన దుర్యోధనా!; ఇంతకుమున్ను= ఇంతకుముందు; పదియేడు; 
దినంబుల= రోజుల; సంగరంబు= యుద్దము; చెల్లెన్‌= సాగింది; ఇందున్‌= ఇందు(కౌరవపక్షమున); కల= ఉన్నట్టి; సైనికులు= 
సేనలు; అతి= మిక్కిలి; శ్రాంతతన్‌= అలసిపోవుట వలన; కుందిరి= (క్రుంగిపోయిరి(బలహీనులు అయిపోయారు); ఆ+దెసన్‌= 
ఆ దిక్కునందు(ఆ పాండవపక్షమున); కల్లు= ఉన్నట్టి; యోధులు= యుద్ధవీరులు; ఆక్రాంత= ఆ(క్రమించబడిన; విరోధి= 
శతువులయొక్క; దర్వుండు= గర్వముకలవాడు అయిన; పురందర= ఇంద్రునియొక్క; నందను= కుమారునియొక్క 
(అర్హునునియొక్క); బల్మికల్మిన్‌= శత్రువులను జయించగల శక్తి సంపదవలన; చెక్కుచెమర్సక= కొంచెం కూడా అలసటలేకుండగా 
(చెక్కిలి చెమటపట్టకుండా - అనగా అ(్రమంగా); నిశ్చింతతన్‌= ఏ విధమయిన విచారములేకుండగా; ఉల్లసిల్లైెదరు= 
సంతోషంతో ఒప్పారుతారు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 27 


తాత్పర్యం: దుర్యోధనా! ఇంతకుముందు పదియేడు దినాల యుద్దం అయిపోయింది. మన సైనికులు అలసి సొలసి 
(క్రుంగిపోయి ఉన్నారు. ఆ వైపు పాండవ పక్ష యోధులు శత్రుదర్సాన్ని నిర్మూలించే ఇంద్రతనయుడైన అర్జునుడి 
బలం కలిగి ఉన్నందున చెక్కు చెమర్సకుండా ఏ విధమయిన విచారం లేకుండా అమితానందం కలిగి ఉన్నారు. 


క బలవిక్రమ ఘనులగు దొర । లిలిగిన మనసేన మేదినీశ్వర! విను క 
న్నులు సెడినట్లున్నది యీ । కొలందిం బొరిగొనుట నరునకున్‌ సుకరమగున్‌॥ 51 


ప్రతిపదార్థం: మేదినీ= భూమికి; ఈశ్వర!= ప్రభువు అయిన దుర్యోధనా!; విను; బల= బలమునందు; విక్రమ= పరాక్రమమునందు; 
ఘనులు= గొప్పవారు; అగు= అయినట్టి; దొరలు= (ప్రభువులు (అనగా సైన్యాధ్యక్షులయిన భీష్మ (ద్రోణ, కర్ణులు); ఇలిగినన్‌= 
మరణించగా; మనసేన= మనయొక్క సైన్యము; కన్నులు= నేత్రములు; చెడినట్టు= చెడిపోయినట్టు (గ్రుడ్డిది అయినట్టు) 

a (30) (30) య ౧M 
ఉన్నది= ఉన్నది. (అనగా సేనను నడిపించు సేనాపతులు లేక మనసేన గ్రుడ్డిదానివలె ఉన్నదని తాత్పర్యం); ఈకొలందిన్‌= 
ఈ తక్కువసేనను; పొరిగొనుట= చంపుట; నరునకున్‌= అర్జునునకు; సుకరము= సులభము; అగున్‌= అగును. 


తాత్సర్యం: గ దుర్యోధనా! వినుము. బలపరా[క్రమవంతులైన భీష్మ, ద్రోణ, కర్ణులు మరణించిన తరువాత మనసేన 

సేనాపతులు లేక (గ్రుడ్డిది అయినట్టున్నది. అర్జునుడికి ఈ తక్కువసేనను సంహరించటం మిక్కిలి సులభం 
యి [ag జ 

సుమా! 


వ. అని చెప్పి కృతవర్మ శల్య గురుపుత్రులను దన్ను నెన్ని 52 


ప్రతిపదార్థం: అని; చెప్పి; కృతవర్మ; శల్య; గురుపుత్రులను= అశ్వత్భామలను; తన్నున్‌= తనను; ఎన్ని= పరిగణించి (అనగా 
ఎంపికచేసి. 


తాత్పర్యం: కృపాచార్యుడు ఈ విధంగా కారవపాండవపక్ష బలాబలాలను గూర్చి దుర్యోధనుడికి చెప్పి, కృతవర్మ, 
శల్య, అశ్వత్భామలనూ- తననూ ఎంపిక చేసి. 


క _ దామోదరు తమ్ముండును । భీముడు నిరుగెలంకులందు. బేర్ణి తబుమ ను 
ద్దామగతి నడరు కవ్వడి । కే మిందటు( దల(ప నొక్క యెత్తుకుమారా! 53 


ప్రతిపదార్థం: కుమారా!= దుర్యోధనా!; తల(పన్‌= ఆలోచించగా; దామోదరు= శ్రీకృష్ణునియొక్క; తమ్ముండును= తమ్ముడు 
అయిన సాత్యకియును; భీము(డును= భీముడును; ఇరు= రెండు; కెల(కులందున్‌= ప్రక్కలయందును; పేర్చి= విజృంభించి; 
తయిమన్‌= వెంబడించి పరుగెత్తించగా; ఉద్దామ= అడ్డులేని; గతిన్‌= గమనముతో; అడరు= విజృంభించి బాణములు 
ప్రయోగించు; కవ్వడికిన్‌= అర్జునునకు; ఏము= మేము; ఇందయున్‌= ఇంతమందిమి (అనగా ఈ కృతవర్మ, శల్యుడు, 
అశృత్తామ, నేనుకూడా); ఒక్క; ఎత్తు= సమానము. (మేమందరము ఒక్క అర్జునుడితో సమానమని తాత్పర్యం.) 


తాత్సర్యం: కుమారా! శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి, భీముడు, అర్జునుడి రథానికి రెండుప్రక్కల నుండి విజ్బంభించి 
వెంటాడి తరుముతుండగా అడ్డులేని విధంగా బాణాలు ప్రయోగించే అర్జునుడు ఒక ఎత్తు, మేమందరం ఒక ఎత్తు. 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తిక్కన ఒక్క అర్జునుడి పౌరుష పరాక్రమాలనే ఈ సన్నివేశంలో 46వ పద్యం మొదలు 53వ పద్యం వరకు ఏడు 
పద్యాలలో బహుభంగుల సాలంకారంగా అభివర్షించాడు. వ్యాసభగవానులు ఈ సందర్భంలో భీముడి సింహనాదాన్నీ, శ్రీకృష్ణుడి 
పాంచజన్యనిస్వనాన్నీ, అర్హునుడి గాండీవ నిర్హోషాన్నీ కలగలిపి ఒక్క శ్లోకంలో ప్రణవనాదాన్ని వినిపించాడు. 

జ యి sp 


చ. అనిలసుతుండు పూన్మి బలుపార(గ( గొండొక దీర్ణె నేపు నొం 

దిన భుజసంపదం గొజంత దీర్ప(గ నింక గడంగకుండునే? 

మనకు నజాతశత్రుని సమంచితమార్దవ మూంది సంధి సే 

య నుచితమైన కాలమిది యాగ్రహముం జొరనీకు చిత్తమున్‌. 54 
ప్రతిపదార్థం: అనిలసుతుండు= వాయువు కొడుకైన భీముడు; పూన్కి= పూనిక-ఉద్యమము; బలుపు= బలము; ఆరంగన్‌= 
ఒప్పగా; కొండొక= కొంచెము; తీర్చెన్‌= చక్కదిద్దెను; ఏపును= ఆధిక్యమును; ఒందిన= పొందిన; భుజసంపదన్‌= భుజబలముతో; 
కొజణంత= మిగిలినలోటు; తీర్చంగన్‌= చక్కబరుచుటకు; ఇంకన్‌= ఇంక; కడంగక= ప్రయత్నింపకుండగ; ఉండునే?= ఉండునా? 
(ఉండడు అని భావం.); మనకున్‌= మనకు; అజాతశ్నతుని= ధర్మరాజుయొక్క; సమంచిత= ఒప్పిన; మార్హవము= మృదుత్వము; 
ఊంది= లేపి; సంధి; చేయను= చేసికొనుటకు; ఇది; ఉచితము= తగినది; ఐన= అయినటువంటి; కాలము= సమయము; 
చిత్తమున్‌= మనసునందు; ఆ(గ్రహమున్‌= కోపమును; చొరనీకు= (ప్రవేశించనీయకుము - పాండవులయెడల మనసునందు 
ఆ(గ్రహమును చారనీయకుము. 


తాత్సర్యం: భీముడు తన ఉద్యమాన్ని కొంచెం నెరవేర్చాడు. ఇంకా తన అధికమైన భుజబల సంపదతో మిగిలిన 
లోటును చక్కబరచటానికి ప్రయత్నించకుండా ఉండడు. అందువలన ఒప్పిన ధర్మరాజుయొక్క మార్దవ లక్షణాన్ని 
వినియోగించుకొని, సంధి చేసికోవటాని కిది మంచి సమయం. ఇట్టా చెప్పుతున్నందులకు నా యెడల నీ మనసులో 
కోపం ్రవేశించనీయకుము. పాండవుల విషయంలో కూడా నీ మనసులో ఆ(గహమును ప్రవేశించనీయకుము. 


విశేషం: 'నాడు (ద్రౌపది వ(స్తాపహరణ సమయంలో కౌరవసభలో భీముడు రెండు శపథాలు చేశాడు. ఒకటి దుళ్ళాసనుడి 
వక్షుస్థలమును చీల్చి చంపటం. దానిని చక్కదిద్దాడు. అనగా నెరవేర్చాడు. ఇక రెండవది దుర్యోధనుడి తొడలు విరుగగొట్టి 

థి లు అ 
చంపటం. దానిని చక్కబరచవలసి ఉన్నది. ఆ శపథమును ఏపుమీజిన తన భుజబలంతో నెరవేర్చకుండా ఉండడు. భీముడు 
నీ తొడలు విరుగగొట్టి తప్పకుండా చంపగలడు. అందువలన ధర్మజుడిని ఆశ్రయించి సంధి చేసికొనుము”, ఇది ఈ 
పద్యంలోని భావం. 


క. సమరము నిష్కారణవై | రమునం బాటిల్లె నెల్ల రాజులు భరతో । 
త్తములును మడిసిరి విడు కో । పము; దీర్హ క్రోధు(డైనపతి కీడొందున్‌. 55 


ప్రతిపదార్థం: సమరము= యుద్దము; నిష్కారణ= కారణములేని; వైరమునన్‌= శత్రుత్వము వలన; పాటిల్లెన్‌= కలిగెను; 
ఎల్లరాజులున్‌= అందరు రాజులు; భరత= భరతవంశమునందలి; ఉత్తములును= 'శ్రేష్టులును; మడిసిరి= మరణించిరి; 
కోపము; విడు= విడిచిపెట్టుము; దీర్షక్రోధు. డైనపతి; ఎడతెగని కోపం కలిగినవాడు; అయినట్టి; రాజు; కీడు= నాశనము; 
ఒందున్‌= పొందును. 


తాత్పర్యం: ఈ యుద్దం కారణంలేని శత్రుత్వంవలన కలిగింది. సమస్త రాజులు, భరతవంశంలోని (శ్రేష్టులు 
మరణించారు. అందువలన ఇక కోపం విడిచిపెట్టుము. దీర్షక్రోధుడైన రాజు నాశనమౌతాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 209 


క. తమకు బలం బెక్కినతటి ।; సముచితమగు విగ్రహంబు శత్రుల కుత్సా 
హము మీటినపుడు గర్త । వ్యము సంధి యనంగ విందు మార్యులచేతన్‌. 56 


ప్రతిపదార్థం: తమకున్‌; బలంబు; ఎక్కిన తటిన్‌= అధికముగా ఉన్న సమయమున; విగ్రహంబు= యుద్దము; సముచితము= 
తగినది; అగున్‌; శత్రులకున్‌= విరోధులకు; ఉత్సాహము; మీటీనపుడు= అతిశయించినపుడు; సంధి= యుద్దవిరమణకు తగిన 
ఒప్పందము; కర్తవ్యము= తప్పకచేయతగినది; అనంగన్‌= అని; ఆర్యులచేతన్‌= పూజ్యులైన పెద్దలచేత; విందుము= వినుచుందుము. 


తాత్పర్యం: తమకు శక్తిసామర్థ్యాలు అధికంగా ఉన్నప్పుడు యుద్దం తగినది. శత్రువులకు ఉత్సాహం అధికంగా 
ఉన్నప్పుడు సంధి చేసికొనటం కర్తవ్యం. ఈ న్యాయం పూజ్యులైన పెద్దలచే చెప్పబడగా వింటాము. కావున, సంధి 
చేసికొనటం ఉచితం కదా! 


విశేషం: హీయమానేన వై సంధిః పర్యేష్టవ్యం సమేన వా వి[గ్రహో వర్హమానేన మతి రేషా బృహస్పతేః (మూలం) 


క కలవారెల్లను దెగి నీ। తలన నిలిచె. గార్య మధిప! తగ నొడంబడు మి 
ట్టలమగు నాత్మవినాశము । కలుగుట యది విపులపాతకం బండ్రు బుధుల్‌. 57 


ప్రతిపదార్థం: అధిప!= (ప్రభువా! దుర్యోధనా!; కలవారు= ఉన్నవారు; ఎల్లను= అందరును; తెగి= మరణించగా; నీతలన= 
నీయందే; కార్యము= సంధికార్యం; నిలిచెన్‌= శేషించి ఉన్నది; తగన్‌= ఒప్పుగా; ఒడంబడుము= సంధికి సమ్మతించుము; 
ఇట్టలము= అధికము; అగు= అయినట్టి; ఆత్మవినాశము= తనయొక్క వినాశము; కలుగుట= కలిగినందువలన; బుధుల్‌= 
పండితులు (అనగా ధర్మజ్ఞానము కలవారు); అది; విపుల= మిక్కిలి; పాతకంబు= పాపము; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! నీ పక్షాన ఉన్నవారందరు మరణించారు. అందువలన కర్తవ్యం నీ పక్షాన శేషించి ఉన్నది. 
కావున సంధికి సమ్మతించుము. అధికమయిన ఆత్మవినాశం మహాపాతకమని ధర్మజ్ఞానులయిన బుధులు చెప్పుతూ 
ఉంటారు. 


క తనకైకాదే! మదినె | ల్లను గోరుట వినుము దా బ్రకయమొందెన యే 
నిని వారని యుద్యోగం । బునకు ఫలంబేమి? రాజపుంగవ! చెపుమా! 58 


ప్రతిపదార్థం: రాజపుంగవ!= రాజులలో శ్రేష్టుడవు అయిన దుర్యోధనా!; మదిన్‌= మనసునందు; ఎల్లను= సమస్తమును 
(అనగా సమస్త రాజ్యసంపదను); కోరుట= కోరుకొనుట; తనకై= తన కొరకు; కాదే!= కాదా! - (తన కొరకే అని 
తాత్సర్యము); వినుము; తాన్‌= తాను (మదిలో సమస్త రాజ్యమును కోరుకొను తానే); 'ప్రళయము= గొప్ప నాశము; 
ఒందెనయేనిని= పొందినచో; వారని= ఆగని; ఉద్యోగంబునకున్‌= యుద్ద ప్రయత్నమునకు; ఫలంబు= ప్రయోజనము; 
ఏమి?= ఏమి ఉన్నది?; చెపుమా!; 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! మదిలో సమస్త రాజ్యసంపదను తన కొరకే కోరుకొనేవాడు తానే నాశనం పొందినపుడు 
ఈ యుద్దప్రయత్నంవలన ప్రయోజనం ఏమున్నది చెప్పుము? (ఆత్మవినాశనం వలన ప్రయోజనమేమి లేదు. 
అందువలన సంధియే అవశ్యకర్తవ్య మనటం తాత్సర్యం.) 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'దుర్యోధనా! పాండవులకు దాయభాగం దక్కకుండా సమస్త రాజ్యసంపదను నీవే పొందవలె నని ఈ యుద్దాన్ని 
ప్రారంభించావు. ఇపుడు నీవే వినాశం పొందినట్లయితే, ఇక ఈ యుద్దంవలన నీకు ప్రయోజన మేమి? ఏమీ లేదు. 
అందువలన యుద్దాన్ని విరమించి సంధికి ఒడంబడుము.”* ఇది కృపాచార్యుడి హితోపదేశ సారాంశం. 


క _ నిను గాచికొనుము నీవు । న్నను సర్వమ గల్లు ధర్మనందనునిం దగం 

గను మతండు రాజునని తన । మనమున నెక్కించుకొన(డు మదగర్వంబుల్‌. 59 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; కాచికొనుము= రక్షించుకొనుము; నీవు; ఉన్నను= ఉన్నచో (అనగా (బ్రతికి ఉన్నచో); సర్వము+ 
అ= సమస్తమును; కల్లును= లభించును; ధర్మనందనునిన్‌= ధర్మరాజును; తగన్‌= ఒప్పుగా; కనుము= చూడుము; అత 
డు; రాజను= నేను రాజును; అని; తన= తనయొక్క; మనమునన్‌= మనసునందు; మదగర్వంబుల్‌= మదమును, 
గర్వమును; ఎక్కించుకొనండు= ప్రవేశింపనీయడు. 


తాత్సర్యం: నిన్ను రక్షించుకొనుము. నీవు జీవించి ఉంటే నీకు సర్వసంపదలు కలుగుతాయి. ధర్మజుడిని మంచిగా 
చూడుము. అతడు నేను రొజను మద గర్వాలతో నిండిన భావాలను తన మనసునందు ప్రవేశించనీయడు. 
అందువలన యుద్దాన్ని విరమించి సంధి చేసికొనుము. 


విశేషం: 'అతడు రాజునని తన మనమున నెక్కించుకొనడు మదగర్వంబుల్‌ - ధర్మజుడు నీవలె 'నేనే రాజును" అనే 
మదగర్వాలు తన మనస్సులో ఎక్కించుకొనడు- అనే తాత్పర్యార్థంతో కృపుడు దుర్యోధనుడికి బుద్ది చెప్పటం [గ్రహించవచ్చును. 


తే. రాజ్యభాగంబు దగ ధృతరాష్తునకును । నీకు నన్నదమ్ములకు నా నృపతి యొసంగు 

నాత( డెపుడు శుశ్రూష సేయంగ గోరు । గురుజనములకు. గావున గూడుటొప్పు. 60 
ప్రతిపదార్థం: ఆ నృపతి= ఆ ధర్మరాజు; రాజ్యభాగంబు= సామ్రాజ్యమందలి వంతు; తగన్‌= ఒప్పుగా; ధృతరాష్టునకును; 
నీకును; అన్నదమ్ములకును; ఒసంగున్‌= ఇచ్చును; ఆతండు; ఎపుడున్‌= ఎల్లపుడు; గురుజనములకున్‌= పెద్దలకు (అనగా 
గాంధారీ ధృతర్మాష్టులకు); శుశ్రూష= సేవ; చేయంగన్‌= చేయటానికి; కోరున్‌= కోరుచుండును; కావునన్‌= అందువలన; 
కూడుట= సంధిచేసికొని వారితో కలిసియుండుట; ఒప్తు= ధర్మము (న్యాయసమ్మతము). 


తాత్సర్యం: ఆ ధర్మరాజు రాజ్యభాగాన్ని ధృతరాష్ట్రుడికి, నీకు, తోడబుట్టువులకు తప్పక ఇస్తాడు. ఆ ధర్మరాజు 
ఎల్లప్పుడూ పెద్దలకు సేవ చేయాలనే ఉత్సాహం చూపుతూ ఉంటాడు. అందువలన సంధి చేసికొనుట న్యాయసమ్మతం. 


విశేషం: ఈ పద్యం ధర్మరాజు స్వభావాన్ని తెలుపుతుంది. ధర్మరాజు రాజ్యభాగం తమ్ములకు ఇస్తాడన్న సందర్భంలో 
తమ్ములంటే భీమార్జున నకుల సహదేవులు. 
చ. హరియును గా దనండు గరుణాన్వితులై తగ నమ్మహాత్ము లె 

ప్పరుసున. గార్యనిశ్చయము పల్కిన. గీచకవైరియుం బురం 

దరతనయుండునుం గవలు దానికి మార్వులుకంగ నెమ్మెయిం 

జొర రగు సంధియెట్లు ననసూయత నూల్మొని చేయు మిత్తటిన్‌. 61 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 31 
ప్రతిపదార్థం: హరియును= శ్రీకృష్ణుడును; కాదు; అనండు; ఆ మహాత్ములు; ఆ గొప్పవారు (అనగా పూజ్యులు అయిన 
ఆ శ్రీకృష్ణధర్మజులు); కరుణా= దయతో; అన్వితులై= కూడినవారై; ఏ+పరుసునన్‌= ఏ విధంగా; కార్య నిశ్చయము= సంధి 
కార్యంయొక్క నిర్ణయం; తగన్‌= ఒప్పునట్టుగా; పల్కినన్‌= చెప్పినా; కీచకవైరియున్‌= కీచకునకు శత్రువు అయిన భీముడును; 
పురందర= మహేంద్రునియొక్క; తనయుండునున్‌= కుమారుడైన అర్జునుడును; కవలు= కవలపిల్లలైన నకుల సహదేవులును; 
దానికిన్‌; మాజు= మరొకవిధంగా; పలుకంగన్‌= చెప్పుటకు; ఏ+మెయిన్‌= ఏ విధముగాను; చొరరు= (ప్రవేశించరు, ఒప్పుకొనరు; 
ఎట్టును= ఏ (ప్రకారముగ నైనను; సంధి; అగున్‌= జరుగును; ఇత్తజిన్‌= ఈ సమయమున; అనసూయతన్‌= అసూయ 
లేకుండా; నూల్కొని= ఒప్పుకొని; చేయుము= సంధి ప్రయత్నము చేయుము. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు కూడా సంధిని కాదనుడు. ఆ మహాత్ములైన శ్రీకృష్ణ ధర్మజులు ఏ విధంగా కార్య నిశ్చయం 
చేస్తారో దానికి విరుద్దంగా భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అడ్డుచెప్పరు. అందువలన ఈ సమయంలో 
అసూయ మాని సంధి ప్రయత్నం చేయుము. సంధి జరిగి తీరుతుంది. 


విశేషం: కీచకుడు మత్స్యదేశాధీశుడైన. విరాటమహారాజునకు సేనాపతి. మహారాణి అయిన సుదేష్లకు అన్నగారు. మహాబలశాలి. 
సూతరాజు కేకయుడి యొక్క పెద్ద భార్య మాలవిక గర్భమున, ఈ కీచకుడు, ఇతడి సోదరులు ఉపకీచకులు జన్మించారు. 
అజ్ఞాతవాసంలో ద్రౌపది సుదేష్ష ఒద్ద సైరంధధ్రిగా ఉన్నపుడు కీచకుడు ద్రౌపదిని మోహించి బలాత్కరించాడు. అది కారణంగా 
భీముడు కీచకుడిని, ఉపకీచకులను సంహరించాడు. అందువలన భీమునికి కీచకవైరి నామం సిద్దించింది. ఈ నామం భీముడి 
బలపరా(క్రమాలను ్రకటిస్తున్నది. కాలేయుడనే మహాదైత్యుడి బాణముయొక్క అంశవలన కీచకుడు జన్మించాడు. 


ఆ. ఇంత చెప్పు టనికి నేనోడి ప్రాణ ర । క్షణము సేసికొనుట గాదు నీకు 

బథ్యమనియు. దటిమి పల్కితి విను విన । వేని నొచ్చి తలంచె దిట్టులగుట. 62 
ప్రతిపదార్థం: ఇంత= ఇదియంతయు; చెప్పుట; (అనగా ఇంతవరకు సంధికై నీకు హితము చెప్పుట); అనికిన్‌= యుద్దమునకు; 
ఏను; ఓడి= భయపడి; ప్రాణరక్షణము= ప్రాణముయొక్క రక్షణము - కాపాడుటకు; చేసికొనుట= చేసికొనుటకు; కాదు 
(అనగా ప్రాణమును కాపాడుకొనుటకు కాదు); నీకున్‌= నీకును; పథ్యము= హితము; అనియున్‌= కలుగునని కూడ; 
తణీమి= మజిమజి - వెంటపడి; పల్కితి= చెప్పితిని; విను; ((ప్రార్థనార్థకము); వినవు= వినిపించుకొనవు; ఏనిన్‌= అట్లయితే; 
ఇట్టులు= ఈ (ప్రకారముగ; అగుట= అయినందులకు; నొచ్చి= బాధపడి; తలంచెదు= చింతిస్తావు, పశ్చాత్తాపపడతావు. 


తాత్సర్యం: ఇంతవరకూ నీకు ఈ విధంగా చెప్పటానికి కారణం నేను యుద్దానికి భయపడి కాని, నా ప్రాణాన్ని 
రక్షించుకొనటానికి కాని కాదు. నీకు హితం శుభం కలుగాలని చెప్పాను. నా మాట వినుము. నా ఉపదేశం విననిచో, 
అయ్యో! ఇట్లయినదే అని ఆవల చింతిస్తావు. 


వ. అని యగ్గౌతముండు శోకాయత్తవిత్తుం డగుచుం దనకు హితోపదేశంబు సేసిన విని దుర్యోధనుండు వే(డి 
నిట్టూర్పు నిగిడించి యొక్కింత సేపు చింతాక్రాంతుందై యూరకుండి వ్రాల్దిన కనుదోయి విచ్చి యవ్విప్రవరు 
మొగంబు సూచి యిట్లనియె. 63 


ప్రతిపదార్థం: అని; ఆ+గౌతముండు= ఆ కృపాచార్యుడు; శోక= దుఃఖమునకు; ఆయత్త= అధీనము అయిన; చిత్తుండు= 
మనసు కలవాడు; అగుచున్‌= అగుచు; తనకున్‌; హిత= క్షేమమును కలుగచేయు; ఉపదేశంబు= బోధ; చేసినన్‌= చేయగా; 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


వినీ; దుర్యోధనుండు; వేండినిట్టూర్పు; నిగిడించి= విడిచి; ఒక్కింతసేపు= కొంచెం సమయం; చింతా(క్రాంతుండై= విచారం 
కలిగినవాడై; ఊరకుండి= మౌనంగా ఉండి; (వాల్సిన= వాలియున్న; కనుదోయి= రెండు కన్నులను; విచ్చి= తెరచి; ఆ 
విప్రవరు మొగంబు= ఆ (బ్రాహ్మణ శ్రేష్టునియొక్క ముఖము (ఆ కృపాచార్యుని ముఖము); చూచి; ఇట్టు= ఈ (ప్రకారంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ కృపాచార్యుడు దుఃఖంతో నిండిన మనసు కలవాడై తనకు క్షేమకరమైన బోధ చేయగా విని, ఆ 
దుర్యోధనుడు వేడి నిట్టూర్పును విడుస్తూ కొంచెం సేపు విచారించి, వ్రాల్చిన కన్నులను తెరచి, ఆ కృపాచార్యుడి 
ముఖం చూచి ఇలా అన్నాడు. 


విశేషం: ఈ వచనమున తిక్కనగారు ప్రయోగించిన 'విప్రవరుమొగంబు' అను పదము సాభిప్రాయం. “విప్ర” శబ్దం బ్రాహ్మణ 
సామాన్యవాచకం కాదు. 'విప్రః వేదాధ్యయన సంపన్నః' అని ఆర్యోక్తి. విప్రుడు వేదాధ్యయన సంపన్నుడైన (బ్రాహ్మణుడని ఆర్య 
వచనం. కృపాచార్యులు విప్రవరుడు. అథర్వవేదాధ్యయనంలో వరిష్టుడు. అథర్వవేదమునకు ఉపవేదము అయిన ధనుర్వేదవిద్యలో 
పారం ముట్టినవాడు. 


కృపాచార్యులవారి తండ్రి శరద్వంతుడు, ధనుర్వేదవిద్యయందు పారంగతుడు. కృపుడు తండ్రి ఒద్ద ధనుర్వేదాన్ని 
అభ్యసించాడు. ద్రోణాచార్యుడు మాతం ఈ విద్యను పరశురాముడి యొద్ద అభ్యసించాడు. తిక్కన కృపాచార్యుడిని 
'విప్రవరు' డనుట కిది తాత్సర్యం. మూలంలో ఈ సందర్భమునందు - వ్యాసభగవానులు ఈ పదాన్ని 'ప్రయోగించలేదు. 


చ. . 'చెడుటకు నోర్వ కీ విటులు చెప్పితి నాకు హితంబు నెయ్య మె 

కుడు గలయట్టి చుట్టమునకున్‌ నయశిక్ష దగుం గదా! భరం 

పడి బవరంబులం బెనంగు భంగిని గార్యము దెల్ప( జాలిన 

ప్పుడు నిను రక్షణార్థివని భూసురసత్తమ యే నెటుంగుదున్‌!. 64 
ప్రతిపదార్థం: భూసురసత్తమ!= (బ్రాహ్మణులలో శ్రేష్టుడవైనవాడా!; చెడుటకున్‌= చెడిపోవుటకు; ఓర్వక= సహింపక; ఈవు= 
నీవు; ఇట్టులు= ఈ (ప్రకారముగా; నాకున్‌; హితంబును= క్షేమమును గూర్చి; చెప్పితి(వ); నెయ్యము= స్నేహము; ఎక్కుడు= 
ఎక్కువగా; కలయట్టి= కలిగినట్టి; చుట్టమునకున్‌= బంధువునకు; నయశిక్ష= నీతిబోధ; తగున్‌= ఒప్పును; కదా! భరంపడి= 
విజృంభించి; బవరంబులన్‌= యుద్దములందు; పెనంగు భంగిని= పోట్టాడునప్పుడు; కార్యము= చేయవలసిన పని; తెల్పన్‌+ 
చాలినప్పుడు= తెలియచేయవలసి వచ్చినప్పుడు; నినున్‌= నిన్ను; రక్షణార్థివి= రక్షణము కోరువాడవు; అని; ఏను; ఎణుంగుదున్‌. 


తాత్సర్యం: 'నేను చెడిపోవటం సహించలేక నీవు ఈ (ప్రకారంగా నా క్షేమాన్ని గూర్చి చెప్పావు, స్నేహం ఎక్కువగా 
గల చుట్టానికి నీతిబోధ చేయటం ఒప్పును కదా! యుద్దాలలో విజృంభించి పోట్లాడుకొనేటప్పుడు చేయతగిన పనిని 
తెలియచేయవలసి వచ్చినప్పుడు నిన్ను నా రక్షణం కోరేవాడవని - ఓ (బ్రాహ్మణోత్తమా! నేను ఎరుగుదును. 
వ. నీ కూర్మి పేర్మింజేసి దొలంగింపం జూచి సంధి కర్తవ్యంబని పలికితివి గాని యప్పలుకులు నాకు రుచియింప 
వెట్లంటేని. 65 
ప్రతిపదార్థం: నీ కూర్మి= నీయొక్క స్నేహముయొక్క; పేర్మిన్‌= ఆధిక్యము; చేసి= చేత; తొలంగింపన్‌= యుద్దమునుండి 
తప్పింప; చూచి= తలచి; సంధి; కర్తవ్యంబు= చేయతగినపని; అని; పలికితివి= చెప్పితివి; కాని; ఆ పలుకులు= ఆ మాటలు; 
నాకున్‌; రుచియింపవు= ఇష్టము కావు; ఎట్టు= ఏ (ప్రకారంగా; అంటి(వి+ఏని= అంటావా. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 33 


తాత్పర్యం: నీకు నాయందు గల స్నేహం, గారవంవలన నన్ను -ఈ యుద్దంనుండి తొలగించదలచి సంధికార్యం 
ఆచరణీయమని చెప్పావు. కాని ఆ మాటలు నాకు రుచించవు - ఎందువలననంటావేమో! 


సీ, కపటంపు జూదంబు ఘటియించి రాజ్యంబు । గొని ధర్మజుని మది గుంద జేసి 
సభ కేకవస్త రజస్వల నమ్మెయి(। బాంచాలి ముందల పట్టి యీడ్డి 
Cc అ ©” 
సంధిసేయంగ. బూని శౌరి యేతెంచిన । నవ్విధంబున నప్రియం బొనర్లి 
పలువురు గూడి సౌభద్రు నొక్కని బాలు । గిట్టి యత్తెజింగున గీటడంచి 


తే. నేయ దుశ్శాసనుని టొమ్ము నెత్తు రనిల | సుతుడు మదమునఈ. ద్రావుట సూచి కొజింత 
ప్రతిన దీర్చు నతండని భయము. బొంది | పొందు గోరిన నదియేల పొసగు€ జెపుమ? 66 


ప్రతిపదార్థం: కపటంపు జూదము= మాయాద్యూతము; ఘటియించి= కల్పించి; రాజ్యంబు; కొని= తీసికొని; ధర్మజుని= 
ధర్మరాజుయొక్క; మది= మనసు; కుందన్‌= (క్రుంగిపోవునట్టు చేసి; సభకున్‌= కౌరవసభకు; ఏకవస్త్రన్‌= ఏకవస్త్రను; రజస్వలన్‌; 
పాంచాలిన్‌; ఆ+మెయిన్‌= ఆ విధంగా; ముందల= ముందుతలను(జుట్టును); పట్టి= పట్టుకొని; ఈడ్చి; (లాగి); సంధి; 
చేయంగన్‌= చేయుటకు; పూని= పూనిక వహించి(ప్రయత్నించి); శౌరి= శ్రీకృష్ణుడు; ఏతెంచినన్‌= రాగా; ఆ విధంబునన్‌= 
ఆ విధముగా; అప్రియంబు= అనిష్టము; ఒనర్భి= చేసి; పలువురు= అనేకులు; కూడి= కలిసి (అనగా ద్రోణ, కర్ల శల్య, 
కృప, కృతవర్మ, అశ్యృత్తామాదులు అనేకులు); బాలున్‌= పసివానిని; సౌభ(ద్రున్‌= సుభద్ర కుమారుడయిన అభిమన్యుని; 
ఒక్కనిన్‌; కిట్టి= సమీపించి; ఆ తెజంగునన్‌= ఆ విధముగ; గీటడంచి= చంపి; నేండు= ఈనాడు; దుళ్ళాసనుని= 
దుళ్ళాసనునియొక్క; జొము= వక్షుసలంయొక్క; నెత్తురు= రక్తము; అనిలసుతుండు= వాయువు యొక్క సుతుడు, భీముడు; 
మదమునన్‌= గర్వముతో; త్రావుట; చూచి; కొజంత= మిగిలిపోయిన; ప్రతిన= శపథము; అతండు= ఆ భీముడు; తీర్చును= 
నెరవేర్చగలడు; అని; భయమున్‌= భీతిని; పొంది; పొందు= సంధిని; కోరినన్‌= అభ్యర్థించినట్టయిన; అది= ఆ సంధి; ఏల= 
ఎందులకు; పొసంగున్‌= కుదురుతుంది; చెపుమ?= చెప్పుము? 


తాత్సర్యం: మాయాజూదాన్ని కల్పించి, రాజ్యాన్ని అపహరించి ధర్మరాజు మనసు క్రుంగదీసి, నిండు కౌరవసభలో 
ఏకవస్త్ర, రజస్వల అయిన ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చి, సంధి చేయటానికి వచ్చిన శ్రీకృష్ణుడికి అనిష్టం కలిగించి, 
(ద్రోణ, కక్ష శల్య, కృతవర్మ, అశృత్తామ మొదలైన అనేకులు కూడి బాలు డయిన అభిమన్యుడిని ఒంటరివాడిని 
చేసి చంపించి, దుశ్శాసనుడి వక్షఃస్థలం చీల్చి భీముడు గర్వంతో నెత్తురు త్రాగటం ఈనాడు ప్రత్యక్షంగా చూచి, 
నీ తొడలు విరుగగొట్టి చంపుతా” నని మిగిలిపోయిన రెండవ శపథం భీముడు నెరవేర్చగలడని భయపడి సంధికై 
పాండవులను అరిస్తే - అది ఏవిధంగా పొసగుతుంది? ఒప్పుతుంది? చెప్పుము. 
ఉ. రాజులు భక్తిం గొల్వంగ ధరావలయం బఖిలంబు దర్పవి 

బ్రాజిత వృత్తి నేలి యనురక్తుల( బ్రోచుచు శత్రుకోటికి 

న్దేజము దప్పం జేయుచు నతిప్రమదంబున నున్న నాకు నిం 

కాజియె కాక యొక్కని దయం గను రాజ్యసుఖంబు లేటికిన్‌? 67 


ప్రతిపదార్థం: రాజులు; భక్తిన్‌= భక్తితో; కొల్వంగన్‌= సేవించుచుండగ; ధరావలయంబు= భూమండలము; అఖిలంబున్‌= 
సమస్తమును; దర్చ= గర్వముతో; విభ్రాజిత= ప్రకాశించుచున్న; వృత్తిన్‌= (ప్రవర్తనతో; ఏలి= పరిపాలించి; అనురక్తులన్‌= 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 

అనురాగముకలవారిని (అనగా నాయందు అనురాగము కలవారిని - నేను అనురాగముతో చూచువారిని); (ప్రోచుచున్‌= 
రక్షిస్తూ; శత్రుకోటికిన్‌= విరోధి సముదాయమునకు; తేజము= (ప్రకాశము(లేక) శక్తి; తప్పన్‌= తక్కువగా; చేయుచున్‌= చేస్తూ; 
అతిప్రమదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; ఉన్న= ఉన్నటువంటి; నాకున్‌= నాకు; ఇంకన్‌; ఆబియె= యుద్దమే; కాక; 
ఒక్కని= ఒకానొకడి (ఒక అల్పుడి); దయన్‌= దయవలన; కను= పొందెడి; రాజ్యసుఖంబులు= రాజ్యంవలన లభించు 
భోగములు; ఏటికిన్‌?= ఎందులకు? 


తాత్సర్యం: రాజులందరు భక్తితో సేవిస్తుండగా ఈ సమస్త భూమండలాన్నీ గర్వంతో వెలిగే నడవడితో పరిపాలిస్తూ 
నాకు అనురక్తులయిన వారిని, నాయందు అనురాగం కలవారిని పోషిస్తూ శతుసమూహాలను శక్తిహీనులను చేస్తూ, 
అత్యంత సంతోషంతో ఉండే నాకు ఇంక యుద్దమే అవశ్యకర్తవ్యం కాని, ఒకానొకడి దయవలన లభించే రాజ్యభోగాలు 
ఎందుకు? 


విశేషం: 'ఒక్కని దయం గను రాజ్యసుఖంబు లేటికిన్‌ - ఈ ఒక్క మాటతో మహాకవి తిక్కన దుర్యోధనుడి హృదయాన్ని 
ఆవిష్కరించాడు. దుర్యోధనుడి మాటలన్నీ అతడెంతటి అభిమానధనుడో పట్టిచూపుతాయి. 


వ. నిశ్చయం బిట్టిద యగుటం జేసి. 68 


ప్రతిపదార్థం: నిశ్చయంబు= నిర్ణయము; ఇట్టిద= ఇదియే; అగుటంజేసి= అయినందువలన; 


తాత్సర్యం: యుద్దం చేయటమే నా నిర్ణయం అయినందువలన. 


ఆ. పొడుతు నెట్లు పాండుపుత్రులతో. గయ్య । మేను నీవు దీనికియ్యకొనుము 

పలుకు వినమి గాగ దల(పకు ముచితంబు । తెజంగు ధీరజనుల కెజటుంగరాదె? 69 
ప్రతిపదార్థం: పాండు పుత్రులతోన్‌= పాండురాజుకుమారులతో; ఏను= నేను; కయ్యము= యుద్దము; ఎట్టున్‌= ఎట్టయినను; 
పొడుతును= పోట్టాడుదును, చేస్తాను; దీనికి= ఈ నిర్లయమునకు; నీవు; ఇయ్యకొనుము= అంగీకరింపుము; పలుకు= నీవు 


చెప్పినమాట; వినమి కాంగన్‌= వినకపోవటంగా; తలయకుము= భావించకుము; ఉచితంబు= సరి అయిన; తెజంగు= మార్గం; 
ధీరజనులకున్‌= ధైర్యవంతులయిన మనుజులకు; ఎణు(గరాదె?= తెలియాలికదా? 


తాత్సర్యం: నా నిర్ణయం పాండుపుత్రులతో యుద్దం. నీవు దీనికి అంగీకరించాలి. నేను నీ మాట విననందులకు 
అన్యవిధంగా తలపవద్దు. సరి అయిన మార్గం ధైర్యవంతులైన మనుజులకు తెలియవలయును కదా! 


చ. విభవమునుం బ్రతాపమును విశ్రుతకీర్షియు మాయ ధర్మపు 

త్రభటసమానవృత్తమున దైన్యమునొందుట కోర్వరాదు వీ 

తభయతం బోర. బేర్కొని యుదాత్తపదంబున కేంగి భీష్మ కుం 

భ భవ జయద్రథాదు లగు బంధులమిత్రుల. గూడు టొ ప్పగున్‌. 70 
ప్రతిపదార్థం: విభవమునున్‌= సమస్త సంపదయును; ప్రతాపమును= పరా(క్రమమును; విశ్రుతకీర్తియున్‌= ప్రసిద్దమయిన 
యశస్సును; మాయ= నశించిపోయేవే; ధర్మపుత్ర= యమధర్మరాజు పుత్రుడయిన ధర్మరాజుయొక్క; భట= యోధులతో; 
సమాన= సరితూగగలగునట్టు; వృత్తమునన్‌= (ప్రవర్తించుటయందు; దైన్యమును= దీనత్వమును (దిక్కులేనితనమును); 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 35 
ఒందుటకున్‌= పొందుటకు; ఓర్వన్‌= సహింప; రాదు; వీత= పోయిన; భయతన్‌= భీతితో; పోరన్‌= యుద్దంలో; పేర్కొని= 
పిలిచి; ఉదాత్త= గొప్పదియెన; వదంబునకున్‌= స్థానమునకు - అనగా స్వర్గమునకు; ఏంగి= వెళ్ళి; భీష్మ; కుంభభవ= 
ద్రోణుడు; జయ॥ద్రథ= సైంధవుడు; ఆదులగు= మొదలగు; బంధులన్‌= చుట్టములను; మి(త్రులన్‌= స్నేహితులను; కూడుట= 
కలియుట; ఒప్పు= ఒప్పిదము (మంచిది); అగున్‌= అగును. 


తాత్సర్యం: నా వైభవం, నా పరాక్రమం, నా ప్రసిద్దమయిన కీర్తి నిత్యం కావు, స్థిరం కావు. ధర్మపుత్రుడి 
యోధులతో సరితూగేటట్టు ప్రవర్తించటం దీనత్యాన్ని పొందటం సహంచరానిది. అందువలన భీతిని విడిచి యుద్దం 
చేయటం, స్వర్గానికి వెళ్ళి భీష్మ ద్రోణ జయ(ద్రథాదులగు చుట్టాలను, స్నేహితులను కలియటం మంచిది అవుతుంది. 


వ. అంత వలవ దిమ్మాట మగపాడి కాడితిం గాని. 71 


ప్రతిపదార్థం: అంత= అంతవరకు; వలవదు= వలదు; ఈ+మాట= ఈ పలుకు; మగపాడికిన్‌= పురుష ధర్మము 
తెలియుటకు; ఆడితిన్‌= పలికితిని; కాని= అంతియ కాని. 


తాత్సర్యం: అంతవరకు వద్దు. ఈ మాట (స్వర్గానికివెళ్ళి, భీష్మద్రోణాదులను కలియటం మంచిది అనే మాట) 
పురుష ధర్మం తెలియటానికి చెప్పాను కాని. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ఆ 


: ఏను దెంపుచేసి యీ యున్నరథిక జ | నంబుతోడ( గడంగి నడవ బెట్టు 
దణిమి పాండురాజతనయుల మర్చింతు | ననఘ! నీవు మెచ్చునట్లు గాంగ!” 72 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన కృపాచార్యా!; ఏను; తెంపు చేసి= సాహసం చేసి; ఈ ఉన్న= ఇక్కడ ఉన్నట్టి; 
రథికజనంబుతోడన్‌= రథ మధిరోహించి యుద్దం చేయగల యోధులతో; కడంగి= పూని; నడవన్‌= నడువగా (యుద్దమునకు 


వెళ్ళగా); బెట్టు= బెడిదంగా-బాగా; తజీమి; పారద్రోలి; పాండురాజు తనయులన్‌= పాండురాజు యొక్క కుమారులను; నీవు; 
మెచ్చునట్టు కాంగన్‌= నీవు మెచ్చుకొనేవిధంగా; మర్దింతున్‌= చంపుతాను. 


తాత్సర్యం: ఓ కృపాచార్యా! నేను సాహసం చేసి ఇక్కడ ఉన్నట్టి మహాయోధులైన రథికజనంతో యుద్దానికి వెళ్ళి, 
నీవు మెచ్చుకొనేటట్టు ఆ పాండవులను తరిమి కొట్టి చంపుతాను.” 


చ. అన విని చుట్టు నున్న నృపులందటు సంతస మంది యన్నరేం 
ద్రుని వినుతించి యోటమికి రోయుట నొందిన చింతవంత యె 
ల్లను దిగ ద్రోచి నెమ్మనములన్‌ రణకౌతుక మావహిల్లు నా 
ననములు దో(ప దర్పవచనంబుల సేనకు నుబ్బొనర్టుచున్‌. 73 


ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని; చుట్టును; ఉన్న= ఉన్నట్టి; నృపులు= రాజులు; అందణున్‌; సంతసము; అంది= 
పొంది; ఆ+నరేంద్రుని= ఆ దుర్యోధనుని; వినుతించి= పొగడి; ఓటమికిన్‌= ఓడిపోయినందులకు; రోయుటన్‌= నిందలు 
పాలగుటాన్ని; ఒందిన= పొందిన; చింతన్‌, వంతన్‌= విచారాన్నీ, దుఃఖాన్నీ; ఎల్లను= అంతయును; దిగన్‌+(త్రోచి= వదలిపెట్టి; 
నెమ్మనములన్‌= (నెణ+మనములన్‌)= నిండుహృదయాలలో; రణ= యుద్దమునందలి; కౌతుకము= కుతూహలము; ఆవహిల్టు= 
కలుగునట్టి; ఆననములు= ముఖములు; తో(యన్‌= కనబడగా; దర్ప= గర్వముతో కూడిన; వచనంబులన్‌= పలుకులతో; 
సేనకున్‌= సైన్యమునకు; ఉబ్బు= ఉత్సాహము; ఒనర్చుచున్‌= కలిగించుచు. 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “ఈ రథిక జనంతో వెడలి యుద్దంలో పాండురాజు తనయులను సంహరిస్తానని దుర్యోధనుడు 
చెప్పగా విని, చుట్టు గుమిగూడి ఉన్న రాజులందరు సంతోషం పొంది, దుర్యోధనుడిని పొగడి, ఓటమివలన కలిగిన 
నిందను పొందినందువలన ఏర్పడిన సమస్త దుఃఖాన్ని, బాధను విడిచిపెట్టి నిండు మనసులలో యుద్ద కుతూహలం 
కలిగినట్టి ముఖాలు గోచరించగా గర్వంతో కూడిన పలుకులతో సైన్యానికి ఉత్సాహం కలిగిస్తూ. (తరువాతి, 
వచనంతో అన్వయం.) 


దుర్యోధనుండు శిబిరంబు విడిచి సరస్వతీతీరంబు చేరుట (సం. 9-4-49) 


వ. _ చెలంగిన కృపకృతవర్యాశ్వత్తామ శకుని శల్యులు గార్యంబు విచారించి కౌరవేశ్వరు నాలోకించి 'మనమీరాత్రి 
శిబిరంబున నిద్రించుట యొప్పదెట్లనినం గర్టుందెగటార్డుటం జేసి పేర్షినయుబ్బున( బాండవులు పైకొని 
పరాక్రమింప నప్పళింప గలుగు బో యని తలంచెదము. వినుము వంచన దొలంగియుండి మనకుం 
గల చతురంగంబుల నాయితంబు సేసికొని పెనంకువం బన్ని వారికి వెబి(గగునట్టి బెట్టిదంపుటురవడిం 
గదిసి రణంబు సేయుద మట్లిన జయంబు గొనవచ్చు' నని చెప్పిన నవ్వసుమతీపతి ప్రీతుండై యది లెస్స 
వెర వట్ల చేయుదమని సముచితభంగిం దగువారల కెజింగించి కదలి యచటికి రెండామడ యగు 
సరస్వతిపొంతం బయలికి బలంబులం గొని చని సకలజనవాహనసహితంబుగా నమ్మహానదియం 
దిచ్చానురూపన్నానపానంబు లాచరించి వలయు తెటింగున వెనుక నడతెంచిన వివిధాహారంబులం దుష్టిం 
బొంది యిష్టాలాపంబులు సెల్లుచుండ నున్న సమయంబున ము న్మాకర్ణంబు నడపిన దొరలును జిత్రసేనాది 
భవత్కునూరులును గర్జుకొడుకు సత్యసేనుండును లోనైన యాప్తజనంబు లమ్మనుజనాథున కి ట్లనిరి. 

74 


ప్రతిపదార్థం: చెలంగినన్‌= (రాజులు) విజృంభించగా; కృప= కృపుడు; కృతవర్మ; అశ్వత్థామ; శకుని; శల్యులు - ఈ 
అయిదుగురు; కార్యంబున్‌= చేయవలసి పనిని; విచారించి= బాగుగ ఆలోచించి; కౌరవేశ్వరున్‌= దుర్యోధనుడిని; ఆలోకించి= 
చూచి; మనము; ఈ రాత్రి; శిబిరంబునన్‌= శిబిరమునందు (సైన్యముండుచోటు); నిద్రించుట; ఒప్పుదు= మంచిదికాదు; 
ఎట్టు; అనినన్‌; కర్టున్‌= కర్షుని; తెగటార్చుటన్‌= సంహరించటం చేత; పేర్చిన= విజృంభించిన; ఉబ్బునన్‌= సంతోషముతో; 
పాండవులు; సైకొని= మీదపడి; పరా(క్రమింపన్‌= పరాక్రమము చూపుటకు; అప్పళింపన్‌= ప్రయత్నము; కలుగున్‌ పో= 
జరుగవచ్చునో; అని; తలంచెదము; వినుము; వంచనన్‌= మోసమునుండి; తొలంగి= తప్పించుకొని; ఉండి; మనకున్‌= 
మనకు; కల= ఉన్నట్టి; చతురంగంబులన్‌= చతురంగ బలములను (అనగా రథబలము- గజబలము- తురంగబలము - 
పదాతిబలము. ఈ నాలుగు సైన్యములందు గల బలములు.) ఆయితంబు= సిద్దము; చేసికొని; పెనకువన్‌= యుద్దమునకు; 
పన్ని= వ్యూహరచనచేసి; వారికిన్‌= వారికి అనగా పాండవులకు; వెణు(గు= ఆశ్చర్యం; అగునట్టి= కలిగించునట్టి; బెట్టిదంపు= 
ఉద్దతమగు; ఉరవడిన్‌= వేగముతో; కదిసి= ఢీకొని; రణంబు= యుద్దం; చేయుదము; అట్టు= ఆ ప్రకారముగా; ఐన= అయిన 
ఎడల(అనగా చేసినచో); జయంబు= విజయము; కొనవచ్చున్‌= పొందవచ్చును; అని; చెప్పినన్‌; ఆ వసుమతీ పతి= భూమికి 
భర్త అయిన ఆ దుర్యోధనుడు; ప్రీతుండై= సంతోషించినవాడై; అది= ఆ పద్దతి; లెస్స= ఆమోదయోగ్యమయిన; వెరవు= 
ఉపాయము; అట్ల= ఆ (ప్రకారముగానే (నిర్దారణార్థకము); చేయుదము; అని; చెప్పి; సముచితభంగిన్‌= తగినవిధముగా; తగు= 
అర్హమైన; వారలకున్‌; ఎటీంగించి= తెలియజేసి; కదలి= బయలుదేరి; అచటికిన్‌; రెండు; ఆమడ= ఆమడ దూరము; అగు= 
కలుగు; సరస్వతి పొంతన్‌= సరస్వతీ నదీతీరముయొక్క సమీపమున; బయలికిన్‌= బహిరంగ(ప్రదేశమునకు; బలంబులన్‌= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 37 


సేనలను; కొని= తీసికొని; చని= వెళ్ళి సకల జనవాహన సహితంబుగాన్‌; సకల= సమస్తమయిన; జన= జనులతో; వాహన= 
వాహనముల; సహితంబుగాన్‌= కూడినవాథడై; ఆ+మహానదియందు= ఆ గొప్పనదియందు (అనగా ఆ పవిత్రమయిన 
నదియందు); ఇచ్చా= ఇష్టమునకు; అనురూప= అనుగుణమయిన; స్నాన, పానంబులు= స్నానపానములు; ఆచరించి= చేసి; 
వలయు= కావలసిన; తెజంగునన్‌= విధంగా; వెనుకన్‌= తన వెంట; నడతెంచిన= తమతోపాటు తీసికొనివచ్చిన; వివిధ= 
పలు రకములయిన; ఆహారంబులన్‌= తినుబండారాలను; తుష్టిన్‌= సంతప్తితో; పొంది; ఇష్ట= ప్రియమయిన; ఆలాపంబులు= 
సంభాషణములు; చెల్లుచుండన్‌= కొనసాగుచుండగా; ఉన్న; సమయంబునన్‌= కాలమున; మున్ను= ఇంతకుముందు; ఆ 
కర్ణంబు= ఆ పని; నడిపిన= చేసిన; దొరలును= యోధవరులును అనగా కృప కృతవర్మాశృత్తామ శకుని శల్యులు; చిత్రసేన= 
చిత్రసేనుడు; ఆది= మొదలగు; భవత్‌= నీయొక్క కుమారులును= కొడుకులును; కర్గుకొడుకు= కర్గుని కుమారుడు; 
సత్యసేనుండును; లోనైన= ఈ మొదలైన; ఆప్తజనంబులు= సన్నిహితులైన మనుజులు (అనగా బంధువులు); ఆ+మనుజ 
నాథునకున్‌= మనుజులకు (ప్రభువు అయిన దుర్యోధనునకు; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనిరి= చెప్పిరి. 


తాత్సర్యం: విజృంభించిన కృపుడు, కృతవర్మ, అశృత్తామ, శకుని, శల్యులు అటు తరువాత చేయవలసిన పనిగురించి 
బాగుగా ఆలోచించి, ఆ దుర్యోధనుడిని చూచి 'మనం ఈ రాత్రి శిబిరంలో నిద్రించటం మంచిది కాదు. 
ఎందువలననంటే కర్గుడిని సంహరించటం వలన కలిగిన సంతోషంతో పాండవులు మీదపడి ఆ(క్రమించటానికి 
ప్రయత్నించవచ్చు నేమో అని ఆలోచిస్తున్నాము. అందువలన వినుము. మోసమునుండి తప్పించుకొని ఉండి మనకు 
గల చతురంగ బలాలను సిద్దం చేసికొని, యుద్దవ్యూహాన్ని రచించి, ఆ పాండవులకు ఆశర్యం కలిగేటట్లు 
ఉద్దతమైన వేగంతో ఢీకొని యుద్దం చేద్దాము. అట్లా చేస్తే విజయం గైకొనవచ్చును- అని చెప్పగా, ఆ దుర్యోధనుడు 
సంతోషించినవాడై “అది ఆమోదయోగ్యమయిన ఉపాయం. అట్టే చేద్దాము.” అని చెప్పి, తగిన విధంగా అర్హమయిన 
వారికి తెలియచేసి బయలుదేరి అక్కడికి రెండామడల దూరంలో ఉన్న సరస్వతీనది సమీపంలో బహిరంగ 
ప్రదేశానికి సేనలను తీసికొని వెళ్ళి సమస్త జనులతో, వాహనాలతో కూడుకొనినవాడై ఆ మహానదిలో ఇష్టానుసారంగా 
స్నానపానాదులు కావించి, కావలసిన విధంగా తమవెంట తెచ్చిన పలురకాలయిన ఆహారాలను భుజించి సంతృప్తిని 
చెంది, ప్రియమైన సరససల్లాపాలు కొనసాగిస్తూ ఉండగా, అట్టి సమయంలో ఇంతకుముందు చెప్పిన యోధవరులు 
(కృపాచార్య కృతవర్మాశృత్తామ శకుని శల్యులు, చిత్రసేనాదు లయిన నీ కుమారులు, కర్గుడి కుమారుడు సత్యసేనుడు 
మొదలయిన ఇష్టజనులు) ఆ దుర్యోధనుడితో -ఈ (ప్రకారంగా చెప్పారు. 


నిశేషం: చిత్రసేనుడు: ఇతడు ధృతరాష్ట్రుడి నూర్లురు పుత్రులలో ఒకడు. ఇతడికి సత్యసంధుడనే మరొక పేరు ఉన్నది. 
ధృతరాష్ట్రుడి వందమంది పుత్రులలో సత్యసేను డనే పేరుగల పుత్రుడు కూడ ఉన్నాడు. అతడుకూడా ధృతరాష్ట్రుడి 
పుత్రులలో గల పదకొండుమంది మహారథులలో ఒక మహారథి. అందువలన ధృతరా(ష్ట్రపుత్రుడు సత్యసేనుడికి, కర్ణుడి 
పుత్రుడు సత్యసేనుడికి భేదం తెలియటానికి 'కర్ణుకొడుకు సత్యసేనుండు' అని (ప్రత్యేకంగా చెప్పబడిందని (గ్రహించాలి. 


చ.  'వెరవును లావునుం గలిగి విక్రమసంపద సొంపు మీటి భూ 
వర భవదీయమైన బలవర్గము నొడ్డన మేర్ప వీ(కమై 
బురికొలుపంగ నిర్ణయత( బోరెడు నట్లుగ దాను ముందరై 
తిరముగం జేయ? జాలు నొకధీరు నొనర్వుము సైన్యనాథుంగన్‌.” 75 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూవర!= రాజులలో (శ్రేష్టుడవైన దుర్యోధనా!; వెరవును= ఉపాయమును; లావునున్‌= బలమును; కలిగి= కలిగి 
ఉండి; వి[క్రమ= పరాక్రమముయొక్క; సంపదన్‌= ఐశ్వర్యంయొక్క; సొంపు= సమృద్ధిని; మీజి= అతిక్రమించి; భవదీయము= 
నీకు సంబంధించినది; ఐన= అయినటువంటి; బలవర్గమును= సైన్యసమూహమును; ఒడ్డనము= వ్యూహముగ; ఏర్పన్‌= 
ఏర్పరచగల; వీ(కమైన్‌= పరా(క్రమముతో; పురికొలుపంగన్‌= ఉద్రేకము పుట్టించగల; నిర్భయతన్‌= భయము లేకుండగ; 
పోరాడునట్టుగన్‌= యుద్దముచేయునట్టుగ; తాను= తానే; ముందరై= ముందుగా ఉండి (అ(గ్రభాగమున ఉండి); తిరముగన్‌= 
స్థిరముగ; చేయన్‌= యుద్దము చేయుటకు; చాలు= సమర్దుడై; ఒక; ధీరున్‌= ధైర్యశాలిని; సైన్యనాథుంగన్‌= సేనకు అధిపతినిగ; 
ఒనర్పుము= చేయుము. 


తాత్సర్యం: 'రాజశ్రేష్టుడవైన దుర్యోధనా! ఉపాయబలం కలిగి ఉండి, పరాక్రమ సంపద సమృద్దిగా ఉండి, నీ సైన్య 
సమూహంతో వ్యూహాన్ని ఏర్పరచి, పరాక్రమంతో ఉద్రేకాన్ని పుట్టించి, నిర్భయంగా యుద్దం చేయటానికి సమర్థుడైన 
ఒక ధైర్యశాలిని సైన్యాధిపతిగా చేయుము. 


వ. అనిన విని వృషస్కంధుండును పీనదీర్ణభుజార్గళుండును భర్గవరలబ్దజన్ముండును దివ్యాస్త్రవేదియు 
ర గి ౬ 

నవ్యాహతవిక్రమోద్దాముండును నగు నశ్వత్థామ నాలోకించి యాదరభరితుండగుచు నాధరణీవరుండతని 

కిట్లనియె. 76 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; వృష= ఎద్దుమూపువంటి; స్కంధుండును= భుజముల మధ్యభాగం కలవాడును; 
పీన= ఉబ్బిన (లేక) బలిసిన; దీర్ధ= పొడవైన; భుజా+అర్గళుండును= గడియ[మ్రాకులవంటి భుజములుకలవాడును (పూర్వము 
తలుపులకు పెట్టుకొను గెడ - గట్టిగా లావుగా - పొడవుగా ఉండెడిది. దానికి గడియ(మ్రాను అనిపేరు. దీనినే అర్గళమందురు.); 
భర్గ= శివునియొక్క; వర= వరము వలన; లబ్ద= పొందిన; జన్ముండును= పుట్టుక కలవాడును; దివ్య= దేవతలకు 
సంబంధించిన; అస్త్ర= మంత్రపూతములయిన ఆయుధములను గూర్చి; వేదియును= తెలిసినవాడును; అవ్యాహత= అడ్డులేని 
విధంగా; విక్రమ= పరాక్రమంచేత; ఉద్దాముండును= గొప్పవాడును; అగు= అయినటువంటి; అశ్వత్థామను; ఆలోకించి= 
చూచి; ఆదర= గౌరవభావముతో; భరితుండు= నిండిన హృదయము కలవాడు; అగుచున్‌= అగుచు; ఆ ధరణీ వరుండు= 
భూమికి భర్త అయిన ఆ దుర్యోధనుడు; అతనికిన్‌= అతడికి - అనగా ఆ అశ్వత్తామతో; ఇట్టు= ఈ (ప్రకారముగ; అనియెన్‌= 
చెప్పెను. 


తాత్సర్యం: వృషము మూపు వంటి మూపుకలవాడూ, ఉబ్బుగా ఎత్తుగా పొడవుగా గడియ[మానువంటి భుజాలు 
కలవాడూ, శివుడివరం వలన పుట్టినవాడూ, దివ్యా(స్తాలను తెలిసినవాడూ, అడ్డులేని పరాక్రమంతో భయంకరుడు 
- అయిన అశ్యత్థామను దుర్యోధనుడు చూచి ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు. 


ఆ. ‘అనఘ! నీవు నాకు నాచార్యునట్లు । నేడుగడయు. గాన హితము సెప్ప( 
దగు బలాధినాథుండుగం జేయ నర్దుని । నెల్ల వినంగ నిశ్చయింప వలయు.” 77 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! అనగా పూజ్యాడా!; నీవు; నాకున్‌; ఆచార్యు= ద్రోణాచార్యుని; అట్టులన్‌= ఆ 
విధముగ; ఏడుగడయున్‌= రక్షకుడవు; కానన్‌= కావున; హితము= క్షేమము(లేకుశుభము; చెప్పన్‌= చెప్పుటకు; తగున్‌= 
తగినవాడవు; బల= సైన్యమునకు; అధినాథుడుగన్‌= అధిపతిగ; చేయన్‌= చేయుటకు; అర్హునిన్‌= యోగ్యతకలవాణ్లి; ఎల్లన్‌= 
అందరు; వినంగన్‌= వినునట్టుగ; నిశ్చయింపన్‌= నిర్ణయించగా; వలయున్‌= వలయును. (అనగా నిర్లయించుము.) 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 39 


తాత్పర్యం: 'ఓ పూజ్యుడా! నీవు నాకు ద్రోణాచార్యులవంటి రక్షకుడవు. నాకు క్షేమాన్ని, శుభాన్ని చెప్పటానికి 
తగినవాడవు. అందువలన సైన్యాధిపతిగా యోగ్యత కలవాడిని అందరు వినేటట్లు నిర్ణయించుము. 


చ. అనుటయు నాతందిట్టులను 'నజ్జనపాలున కాజి నైపుణం 

బున మహనీయశౌర్యమును భూరిబలంబును సర్వసత్త్వవే 

దనము. బరాక్రమోద్దతియు దైర్యసమగ్రతయుం గలండు శ 

ల్యుని రథినీపతిత్వమహి మోజ్ఞ్జ్వలు జేయుము కౌరవేశ్వరా! 78 
ప్రతిపదార్థం: అనుటయున్‌= ఇట్లు చెప్పగా; ఆ జన పాలునకున్‌= రాజైన ఆ దుర్యోధనునకు; ఆతండు= ఆ అశ్వత్సామ; 
ఇట్టులు= ఈ (ప్రకారముగా; అనున్‌= అనెను; కౌరవేశ్వరా!; ఆజిన్‌= యుద్దమునందు; నైపుణంబును= నేర్పరితనమును; 
మహనీయ= మిక్కిలి గొప్పది అయిన - అనగా గశ్రేష్టమయిన; శౌర్యమును= పరాక్రమమును; భూరి= అధికమయిన; 
బలంబును= శక్తియును; సర్వసత్త్య వేదనమును= సమస్తమైన సేనాబలాలకు బాధ కలిగించటమూ; పరాక్రమ= పరాక్రమమునందు; 
ఉద్దతియున్‌= దర్పమును; ధైర్య= ధీరత్వమునందు; సమ(గ్రతయున్‌= సంపూర్ణత్వమును; కలండు= కలిగియున్నట్టి; శల్యుని; 
రథినీ= సైన్యమునకు; పతిత్వ= అధిపతిత్వముయొక్క; మహిమ= గొప్పతనముచే; ఉజ్జ్వలున్‌= (ప్రకాశవంతుని; చేయుము. 


తాత్సర్యం: దుర్యోధనుడు సేనాపతిత్యానికి అర్హుడిని నిర్ణయించుమని అశృత్తామను కోరగా, అశ్వత్థామ ఆ 

లా దం ® ® 
దుర్యోధనుడితో ఇట్టా అన్నాడు: 'ఓ కౌరవేశ్వరా! దుర్యోధనా! యుద్దవిద్యయందు నేర్పరితనం కలవాడు, (శ్రేష్టమైన 
శౌర్యపరా(క్రమాలు కలవాడు, ఎవరెవరి శక్తి ఏ పాటిదో తెలిసి సేనాబలాలను బాధించగలవాడు, పరాక్రమ దర్పం, 
సంపూర్ణమయిన ధైర్యం కలవాడు అయిన శల్యుడిని సైన్యాధిపతిగా అభిషిక్తుడిని చేయుము. 


క _ నినుంబట్టి పాండుపుత్రులం । దన మేనల్లురం దొజంగె ధరణీశ్వర! యీ 
తనిండచిన పరమహితులు । మనకు గలరె? యితండు లోకమాన్యుండు గాండే? 79 


ప్రతిపదార్థం: ధరణీశ్వర!= భూమికి ప్రభువు అయిన దుర్యోధనా!; నినున్‌= నిన్ను; పట్టి= చేకొని; (నినున్‌ పట్టి= నీగురించి); 
తన మేనల్లురన్‌= చెల్లెలి కుమారులైన; పాండుపు(త్రులన్‌= పాండురాజు కుమారులయిన నకుల సహదేవులను; తొజంగెన్‌= 
విడిచిపెట్టాడు; ఈతనిన్‌= ఈతనిని అనగా శల్యుని; కడచిన= మించిన; పరమహితులు= మిక్కిలి మేలు కోరేవారు; 
మనకున్‌= మనకు; కలరె?= ఉన్నారా?; ఇతండు= ఈ శల్యుడు; లోక= లోకముచేత అనగా ప్రజలచేత; మాన్యుండు= 
పూబింపదగినవాడు; కాండే?= కాడా?; (పూబింపదగినవాడని తాత్పర్యము.) 


తాత్సర్యం: ఓ దుర్యోధనా! నీ వలన ఇతడు తన మేనల్లురు అయిన పాండవులను వదలి వచ్చాడు. ఇంతకు 
మించిన గొప్పవారు కాని, మన హితం కోరేవారు కాని మనకు లేరు. ఈ శల్యుడు లోకపూజ్యుడు సుమా! 


తే. కార్తికేయుం డధీశుండుగా నమర్వు । లెలమిC బురికొని దైత్యుల గెలుచుకరణి 
మద్రవిభు( డగ్రణిగ( నేచి మనము నడచి । కడింది పగటి జయింతము కౌరవేంద్ర!' 80 
ప్రతిపదార్థం: కౌరవేం(ద్ర!= కౌరవులకు (ప్రభువు అయిన దుర్యోధనా!; కార్తికేయుండు= కుమారస్వామి; అధీశుండుగాన్‌= 


అధిపతిగా (దేవసేనకు అధిపతిగ); అమర్వ్యులు= దేవతలు; (మృత్యువు కలవారు మర్త్యులు - మృత్యువులేని వారు 
అమర్త్యులు); ఎలమిన్‌= సంతోషముతో; పురికొని= ఉద్రేకించి; దైత్యులన్‌= రాక్షసులను; గెలుచు= జయించు; కరణిన్‌= 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధముగా; మద్రవిభుండు= మధద్రదేశ ప్రభువు అయిన శల్యుడు; అ(గ్రణిగన్‌= అధిపతిగ - (లేక) ప్రధానుడుగా (లేక) 
ముఖ్యుడిగా; ఏచి= విజృంభించి; మనము; నడచి= యుద్దమునకు వెళ్ళి; కడి(ది పగణన్‌= జయింపనలవికాని శత్రువులను; 
జయింతము= జయించగలము. 


తాత్పర్యం: ఓ దుర్యోధనా! కుమారస్వామి సేనాధిపతిగా దేవతలు ఉద్రేకించి రాక్షసులను జయించిన విధంగా 
మధద్రదేశపు ప్రభువు అయిన శల్యుడిని సేనాధిపతిగా చేసి విజృంభించి యుద్దంలో శత్రువులను జయించగలము. 


విశేషం: అలం: ఉపమ. కార్తికేయుడు: సప్తర్షిమండలానికి ఎదురుగా మధ్యాకాశంలో మనకు ఆరు నక్షత్రాల గుంపు 
కనిపిస్తుంది. జానపదులు వాటిని పిల్లలకోడి చుక్కలంటారు. జ్యోతిశ్ళాస్త్రంలో వాటిని కృత్తికలు అంటారు. ఆధునిక పదార్థ 
విజ్ఞనశాస్త్రజ్ఞులు - వాటిని - కోట్టాది అగ్ని నక్షత్రాల మండలం అంటారు. సప్తమహర్షుల పత్నులలో ఒక్క వసిష్టపత్ని 
అరుంధతి తప్ప మిగిలిన మహర్షిపత్నులందరిని భర్తలు శపించగా వీరికి పరమశివుడు నక్షత్రమండలంలో స్థానం కల్పించాడనీ, 
వీరే ఆరు నక్షత్రాలుగా వెలుగుతున్నారనీ అంటారు పౌరాణికులు. ఈ కృత్తికలను తల్టులుగా స్వీకరించి నందున కుమారస్వామికి 
కార్తికేయు డనే పేరు వచ్చింది. 


వ. అనిన విని సమస్త జనపతులును 'జయ జయ' శబ్దంబులతో శల్యుం బరివేష్టించి సంగరోత్సాహంబునం 
బొంగిరి. కురునాథుండును గద్దియ డిగి సవినయంబున నమ్మద్రవిభున కభిముఖుండై యిట్లనియె. 81 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; సమస్త= సమస్తమయిన; జనపతులును= రాజులును; జయ జయ= 'జయ జయ'అను; 
శబ్దంబులతోన్‌= ధ్వనులతో; శల్యున్‌= శల్యుడిని; పరివేష్టించి= చుట్టునుమూగి; సంగర= సం([గ్రామమునందలి; ఉత్సాహంబునన్‌= 
ప్రయత్నముతో; పొంగిరి= సంతోషించిరి; కురునాథుండును= దుర్యోధనుడును; గద్దియ= ఆసనము; డిగి= దిగి; 
సవినయంబునన్‌= వినయసహితముగా అనగా వినమ్రత కలిగినవాడగుచు; ఆ+మద్రవిభునకున్‌= మద్రదేశ (ప్రభువు అయిన 
ఆ శల్యుడికి; అభిముఖుండై= ఎదురు మొగము కలవాడై; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: మ(ద్రవిభుడిని సేనాపతిగా చేస్తే శత్రువులను జయించగలమని అశ్వత్భామ చెప్పగా విని, రాజులందరు 
జయజయధ్యానాలతో శల్యుడిని చుట్టుముట్టి యుద్దోత్సాహంతో పొంగిపోయారు. దుర్యోధనుడు కూడా గద్దె దిగి 
శల్యుడికి అభిముఖంగా నిలబడి వినమ్రతతో ఈ (ప్రకారంగా పలికాడు. 


ఉ. పొచ్చెము లేని నెయ్యమున( బూని విపద్దశనొందకుండంగా 
నెచ్చెలిగావ( జూచు మహనీయున కిట్టిద కాల మిప్పు డీ 
వచ్చుపడంగ నీ భుజబలాతిశయంబున నద్దుతంపు గె 
ల్పిచ్చి కృతార్థు జేయు నను నే నినుం జెందియు( దూలం బోదునే? 82 


ప్రతిపదార్థం: పొచ్చెము= కపటము; లేని= లేనట్టి; నెయ్యమునన్‌= స్నేహము వలన; పూని= ఉద్యమించి (లేక) ప్రయత్నించి; 
విపద్‌= ఆపదతో కూడిన; దశన్‌= అవస్థను; ఒందకుండంగాన్‌= పొందకుండగ; నెజ+చెలిన్‌= నెచ్చెలిన్‌= మంచి మిత్రుని; 
కావన్‌= రక్షింప; చూచు= చూచెడి; మహనీయునకున్‌= గొప్పవానికి; ఇట్టిది+అ= ఇటువంటిదే (అవధారణార్థము); కాలము= 
సమయము; ఇప్పుడు; (ఈ సమయమున); ఈవు= నీవు; నీ భుజబలాతిశయంబునన్‌; నీ= నీయొక్క; భుజ= భుజములయొక్క; 
బల= పరా(క్రమముయొక్క; అతిశయంబునన్‌= విజ్బంభణంతో; అచ్చుపడంగన్‌= స్పన్టపడేటట్టుగా; అద్భుతంపు= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 41 


ఆశ్చర్యకరమయిన; గెల్పు= విజయము; ఇచ్చి= సమకూర్చి; ననున్‌= నన్ను; కృతార్ణున్‌= కృతకృత్యుని; చేయు= చేయము; 
నినున్‌= నిన్ను; ఏన్‌= నేను; చెందియున్‌= పొందియుండి కూడ; తూలంబోదునే?= నళిస్తానా? 


తాత్సర్యం: కపటం లేని స్నేహం కారణంగా ఉద్యమించి ఆపద పొందకుండ నెచ్చెలిని కాపాడే మహనీయుడికి 
ఇదే మంచి సమయం. ఇప్పుడు నీ భుజబలంతో విజ్బంభించి ఆశ్చర్యకరమయిన విజయాన్ని సమకూర్చి నన్ను 
కృతార్జుడిని చేయగల నిన్ను నేను పొంది ఉండి కూడా నష్టపోతానా? 


క పూనుము చమూపతిత్వము । నా నమ్మినవారు నేను నరవర బలసం 

తానంబుతోడ( బరిజన । మై నడచెద మాక్రమింపు మరివర్గంబున్‌.' 83 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; చమూ= సైన్యమునకు; పతిత్వము= అధిపతిత్వమును; పూనుము= వహింపుము; నా 
నమ్మినవారు= నన్ను నమ్ముకొని ఉన్నవారు; నేను; నరవర= రాజశ్రేష్టులయొక్క; బల= సైన్యములయొక్క; సంతానంబుతోడన్‌= 
సమూహముల తోడను; పరిజనమై= సేవకులమై; నడచెదము= యుద్దమునకు వెడలెదము; అరి= శత్రువులయొక్క; వర్గంబున్‌= 
సమూహమును; ఆ(క్రమింపుము= జయించుము. 


తాత్సర్యం: శల్య మహారాజా! సైన్యాధిపత్యం వహించుము. నేనూ, నన్ను నమ్మినవారు నీ సేవకులమై నీ వెంట 
నడుస్తాము. అందరము కలిసి యుద్దానికి రాగలము. శత్రుసమూహాన్ని జయించుము.” 


చ. అన విని శల్యు( డిట్లనియె 'నమ్మనుజేంద్రును కిప్పు డింత ప్రా 

ర్థన మొనరింప నేల? వసుధావర! యే నిను జేరి నష్ట నా 

ధనమును బ్రాణమున్‌ బలవితానము నీకు సమర్పణంబు సే 

సినయవి గావె? నీ పనుపు సేసెద( గౌరవసేన( గాచెదన్‌. 84 
ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; శల్యు(డు; ఇట్టు= ఈ విధంగా; మనుజ= మానవులకు; ఇంద్రునకున్‌= ప్రభువు అయిన 
ఆ దుర్యోధనుడికి; అనియెన్‌= చెప్పెను; ఇప్పుడు; ఇంత; ప్రార్థనము= వేడుకొనటం; ఒనరింపన్‌= చేయగ; ఏల?; వసుధావర!= 
భూమికి భర్తఅయిన దుర్యోధనా!; ఏన్‌= నేను; నినున్‌= నిన్ను; చేరినవ్లు+అ= కూడినప్పుడే; నా= నాయొక్క; ధనమును= 
సంపదయును; (ప్రాణమును; బలవితానమున్‌= సైన్య సమూహమును అనగా నా సర్వస్వమును; నీకున్‌; సమర్పణంబు= నీ 
పరము; చేసినయవి= చేయబడినవి; కావె?= కావా?; నీ పనుపు= నీవు నియోగించిన పనిని; చేసెదన్‌= చేయుదును; 
కౌరవసేనన్‌= కురుసైన్యమును; కాచెదన్‌= రక్షించెదను. 


తాత్సర్యం: అని చెప్పగా విని, శల్యుడు ఆ మనుజేంద్రుడయిన దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు. “ఇంత 
ప్రార్థన మెందుకు? నేను నీ పక్షంలో చేరినప్పుడే నా ధనాన్నీ ప్రాణాన్నీ - సైన్యసమూహాన్నీ, నా సర్వస్వాన్నీ నీకు 
సమర్పించాను. నీవు నియోగించిన పనిని చేస్తాను. కురుసైన్యమును రక్షిస్తాను. 
మ. భుజవీర్యంబున నచ్యుతార్జునులు నన్‌ బోలంగ లే రల్క వ 

చ్చి జయింపంగ గడంగినన్‌ సురలు నాచే నొత్తు రే నేచి య 

క్కజపుంజేవయు లావు జూపువడికిం గౌంతేయులే యోర్తు రా 

ప్రజయున్‌ నీ ప్రజయుం దలంగ. జెలంగం బాటింతు నాటోపమున్‌. 85 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భుజవీర్యంబునన్‌= భుజబలపరా(క్రమమునందు; అచ్యుత+అర్జునులు= అచ్యుతార్జునులు= శ్రీకృష్ణార్ణునులు; 
నన్‌= నన్ను; పోలంగన్‌= సరిపోవగ; లేరు; అల్క= కోపము; వచ్చి; జయింపంగన్‌= గెలుచుటకు; కడంగినన్‌= పూనుకొనినచో; 
సురలు= దేవతలు; నాచేన్‌= నాచేత; నొత్తురు= బాధచెందగలరు; ఏన్‌= నేను; ఏచి= విజృంభించి; అక్కజపున్‌= ఆశ్చర్యకరమయిన; 
చేవయున్‌= ధైర్యమును; లావున్‌= బలమును; చూపు= చూపించెడి; వడికిన్‌= వేగమునకు; కౌంతేయులే(లా)= కుంతీకుమారులా; 
ఓర్తురు= సహిస్తారు లేదా ఓడిస్తారు?; ఆ ప్రజయున్‌= ఆ (ప్రజలును; నీ ప్రజయున్‌= నీ ప్రజలును; తలంగన్‌= తొలగిపోవునట్టుగ।; 
చెలంగన్‌= సంతోషించునట్టుగా; ఆటోపమున్‌= విజృంభణమును; పాటింతున్‌= ఆచరించి చూపిస్తాను. 


తాత్సర్యం: భుజ బల పరాక్రమంలో శ్రీకృష్ణార్ణునులు నాతో సరి సమానులుకారు. నేను కోపం వచ్చి జయించటానికి 
పూనుకుంటే దేవతలు కూడా నాచేత బాధింపబడుతారు. నేను విజృంభించి ఆశ్చర్యకరమయిన ధైర్యసాహస 
శౌర్యాలు చూపితే ఆ కౌంతేయులా సహించువారు? కావున పాండవసేనలు పారిపోయేటట్టుగా, కౌరవసేనలు 
సంతోషించేటట్టుగా, నా గర్వాన్ని, ప్రతాపాన్ని చూపిస్తాను. 


విశేషం: ఆ ప్రజయున్‌ తలంగన్‌. ఈ ్రజయున్‌ చెలంగన్‌ - అని క్రమాన్వయం. దేవతలు సహితం నాచే బాధింపబడతారంటే, 
ఇంక ఆ పాండవులా సహించగలవారు? లేదా ఓడించగలవారు? ఓడు= ఓడిపోవు, ఓడుచు= ఓరుచు= ఓడించు; ఓరుచు+దురు= 
ఓర్తురు; ఓడిస్తారు; ఓర్చు= సహించు - ఓర్చుదురు= ఓర్తురు= సహిస్తారు. 
చ.  అజిముటి బాణజాలముల నక్కడి సైనికులం దెరల్టెదన్‌ 

గుటుకొని నాకు మాటుకొని కోల్తలం జేసిన వీరవర్గమున్‌ 

నటికెద( జూచు ఖేచరగణంబుల కచ్చెరుపా టొనర్జెదన్‌ 

బటిపెద( బాండునందనుల. బాటిక నిల్లిన రూ పడంచెదన్‌. 86 
ప్రతిపదార్థం: అటిముణి= త్వరత్వరగా; బాణ= అమ్ములయొక్క; జాలములన్‌= వరుసలతో; అక్కడి= ఆ చోటునందున్న; 
సైనికులన్‌= సేనలను; తెరల్చెదన్‌= తొలగించెదను; కుణుకొని= యత్నించి; నాకున్‌; మాణుకొని= ఎదుర్కొని; కోల్తలన్‌= 
ఎదుట నిలిచి యుద్ధమును; చేసిన; వీర= శూరులయొక్క; వర్గమున్‌= సమూహమును; నజికెదన్‌= ఖండించెదను; చూచు= 
చూచుచుండెడి; ఖే= ఆకాశమున; చర= సంచరించెడి దేవతలయొక్క; గణంబులకున్‌= గుంపులకు; అచ్చెరుపాటు= ఆశ్చర్యము; 


ఒనర్చెదన్‌= కలిగిస్తాను; పాండునందనులన్‌= పాండురాజు కుమారులను; పణుపెదన్‌= పాటిపోవునట్టు చేసెదను; పాజఅక= 
పాటిపోకుండ; నిల్ఫినన్‌= నిలిచి ఉన్నచో; రూపు= రూపమును; అడంచెదన్‌= నశళింపచేసెదను. 


తాత్సర్యం: యుద్దభూమియందలి సైనికులను తొందర తొందరగా బాణాల వరుసలను ప్రయోగించి తొలగిస్తాను. 
నాకు దగ్గరపడి నన్ను ఎదుర్కొని ఎదుట నిలిచి యుద్దం చేసే వీర వర్గాన్ని ఖండిస్తాను. దివినుండి చూచే దేవ 
గణాలు ఆశ్చర్యపడేటట్టు చేస్తాను. పాండుకుమారులను పారద్రోలుతాను. పారిపోకుండా నిలిచి ఉంటే సంహరిస్తాను. 


శా. గంగానందను పోటు మెచ్చక గురుం గాదంచు రాధాతనూ 
జుం గీడాడుచు నీత డెవ్వం డొకొ యంచున్‌ శల్యుండే! యిట్టి వా 
నిం గయ్యంబుల మున్నుగాన మనుచు న్వేభంగులం జూప టి 
ల్లం గీర్తింప ధనుఃకళానిపుణలీలాఖేలతన్‌ జూపెదన్‌. 87 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 43 
ప్రతిపదార్థం: గంగానందును= భీష్ముని; పోటు= యుద్దము; మెచ్చక; గురున్‌= (ద్రోణుని; కాదు; అంచున్‌= అనుచు; రాధా= 
రాధయొక్క; తనూజున్‌= కుమారుడైన కర్షుని (కన్నతల్లికుంతి - పెంచిన తల్లి రాధ - కరుడు రాధేయుడు గానే ప్రసిద్దుడు); 
కీడు= తక్కువ; ఆడుచున్‌= చేయుచు; ఈతండు; ఎవ్వండు; ఒకొ!; అంచున్‌= అనుచు; శల్యుండే!= శల్యుడా!; ఇట్టి వానిన్‌= 
ఇటువంటివానిని; మున్ను= ఇంతకుమునుపు; కయ్యంబులన్‌= యుద్దములందు; కానము= చూడము; అనుచున్‌= అనుచు; 
వేభంగులన్‌= వేయి విధములుగా; చూపటు= చూచువారు; ఎల్లన్‌= అందరును; కీర్తింపన్‌= పొగడుచుండగా; ధనుః= 
ధనుస్సుయొక్క; కళా= విద్యయందలి; నిపుణ= నేర్పరితనమును; లీలా= వినోదము కలిగించు; ఖేలతన్‌= (క్రీడగా; చూపెదన్‌= 
చూపించెదను. 


తాత్సర్యం: భీష్ముడి యుద్దాన్ని మెచ్చుకొనక, (ద్రోణుడిని కాదని, కర్టుడిని తక్కువచేస్తూ యుద్దం చేసే ఈతడు 
ఎవ్వడు? శల్యుడేనా? అని ఆశ్చర్యం చెందుతూ ఇంతకు ముందెన్నడూ ఏ యుద్ధంలోనూ - ఇట్టి వాడిని చూడలేదంటూ, 
వేయివిధాలుగా చూచేవారందరూ కీర్తించేటట్టు నా విలువిద్యా నైపుణ్యాన్ని వినోదక్రీడగా చూపిస్తాను. 


విశేషం: ఈ సందర్భంలో మూడు పద్యాలలో (85,86,87) తిక్కన శల్యుడి ప్రతాపమును వర్లించాడు. ఆ వర్లన వలన 
శల్యుడు ఆత్మప్రతాపస్తుతి పరాయణుడయిన ఉద్దతుడుగా కనిపిస్తాడు. ఉదాత్తుడుగా కనిపిస్తాడు. మూలమున వ్యాసభగవానులు 
శల్యుని ఉదాత్తుడుగా చిత్రించాడు. “అద్య చాహం రణే సర్వాన్‌ పాంచాలాన్సహ పాండవైః । నిహనిష్యామి వా రాజన్‌! స్వర్గం 
యాస్యామి వా హతః” - ఇది వ్యాసుడు చేసిన శల్యుడి ధీరోదాత్త లక్షణం. (శల్య. అధ్యా-7) 


దుర్యోధనుండు శల్యుని సేనానాయకుంగా(6 జేయుట (సం. 9-6-5) 


వ. అని పలికిన నీ సుతుండు ప్రీతుండై కనకకలశంబుల సరస్వతీజలంబులు దెప్పించి శాస్త్రోక్తప్రకారంబునC 
దగురాజులుం దానును సేనామధ్యంబున భద్రవిధానోపేతంబుగా నమ్మద్రవిభు నభిషేకించి 
బలాధిపత్యపట్టబంధంబు నిర్వర్తించిన శంఖభేరీ ప్రముఖమంగళతూర్యరవంబులు సెలంగ సైనిక 
సింహనాదంబు లుల్లసిల్ల నప్ప డా శల్యునుద్దేశించి దీవనలం బొగడ్తల నఖిల జనంబులును ముఖరులయి 
రిట్లు సంతసిల్లి సపరివారంబుగా( గురుభూమీశ్వరుండు విశ్రామంబు నొందె. నట్టియెడ మున్ను 
సమరజయంబునం బ్రమోదభరితుండగుచు నిజశిబిరంబునకుం జనిన పాండవాగ్రజుండు 
బంధుమిత్రపరిజనంబుల దమతమ విడిదలకుం బోవం బనుపక యుచితప్రదేశంబున. బేరోలగంబుండి 
మనవారివలనివిశేషంబు లరయ జారులం బనిచినవాండై వారలు మగిడి వచ్చునంతకు నే మేని 
వినోదంబులం బ్రొద్దువుచ్చి యక్కడి యుత్సాహంబు తెజంగంతయు విని యచ్యుతునాననం బాలోకించి 
యిట్లనియె; 88 

ప్రతిపదార్థం: (సంజయుడు ధృతర్మాష్టునకు ఇట్టు చెప్పెను) అని= ఈ విధముగా శల్యుడు; పలికినన్‌= చెప్పిన తరువాత; 

నీ సుతుండు= నీ కుమారుడయిన దుర్యోధనుడు; ట్రీతుండై= సంతోషించినవాడై; కనక= బంగారముతో చేసిన; కలశంబులన్‌= 
చెంబులతో (జలపాత్రలతో); సరస్వతీ జలంబులు= సరస్వతీ నదియొక్క నీళ్ళు; తెప్పించి; శాస్త్ర= ధర్మశాస్త్రములందు; ఉక్త= 
చెప్పిన; ప్రకారంబునన్‌= విధముగా; తగు= యోగ్యతగల; రాజులున్‌= రాజులును; తానును; సేనామధ్యంబునన్‌= సేనయొక్క 
మధ్యభాగమున; భ(ద్ర= శుభకరమగు; విధాన= వేద విహితమగు పద్దతిలో; ఉపేతంబుగాన్‌= కూడినదిగా; ఆ మద్రవిభున్‌= 
ఆ మధద్రదేశపు ప్రభువు అయిన శల్యుడిని; అభిషేకించి; బల= సైన్యమునకు; ఆధిపత్య; పట్ట= పట్టం; బంధంబు= కట్టుటను; 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిర్వర్తించినన్‌= నిర్వర్తించగా; శంఖ= శంఖములు; భేరీ= భేరులు; ప్రముఖ= మొదలగు వాద్యాలయొక్క; మంగళ= 
శుభప్రదములయిన; తూర్య= వాద్యములయొక్క; రవంబులు= ధ్వనులు; చెలంగన్‌= మోయగా; సైనిక= సైనికులయొక్క; 
సింహనాదంబులు= సింహగర్జనలు; ఉల్లసిల్లన్‌= విజృంభించగా; అప్పుడు; ఆ శల్యున్‌= ఆ సేనాధిపతిఅయిన శల్యుని; 
ఉద్దేశించి= గురించి; దీవనలన్‌= ఆశీస్సులతో; పొగడ్తలన్‌= స్తుతులతో; అఖిలజనంబులును= సమస్తమయిన (ప్రజలును; 
ముఖరులు= శబ్దం చేసిన వారు; అయిరి; ఇట్టు= ఈ (ప్రకారముగా; సంతసిల్లి= సంతోషించి; సపరివారంబుగాన్‌= అనుచరులతో 
కూడిన వాడగుచు; కురుభూమీశ్వరుడు= కురురాజయిన దుర్యోధనుడు; విశ్రామంబును= విశ్రాంతిని; ఒందెన్‌= పొందెను; 
అట్టి+ఎడన్‌= ఆసయమంలో; మున్ను= అంతకుముందు; సమర= సం(గ్రామమందలి; జయంబునన్‌= విజయమువలన; 
ప్రమోదభరితుండు= ఆనందం నిండిన హృదయం కలవాడు; అగుచున్‌; నిజ= తనయొక్క; శిబిరంబునకున్‌= విడిదికి; 
చనినన్‌= వెడలగా; పాండవా(గజాండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; బంధుమిత్ర= చుట్టములను, స్నేహితులను; 
పరిజనంబులన్‌= సేవకులను; తమ తమ= వారి వారి; విడిదలకున్‌= శిబిరములకు; పోవన్‌= పోవుటకు; పనుపక= నియోగించక; 
ఉచిత= తగిన; (ప్రదేశంబునన్‌= చోటునందు; పేరు+ఓలగంబు= పెద్దకొలువు; ఉండి; మనవారివలని= మనవారియొక్క; 
విశేషంబులు= తెలిసికొనదగిన విశిష్ట విషయములు; అరయన్‌= విచారించి తెలిసికొనుటకు; చారులన్‌= గూఢచారులను; 
పనిచినవాండై= పంపించినవాడై; వారలు; మగిడి= తిరిగి; వచ్చునంతకున్‌= వచ్చువరకు; ఏమి+ఏని= ఏమైనను; వినోదంబులన్‌= 
వేడుకల వలన; (ప్రొద్దు+పుచ్చి= కాలముగడపి; అక్కడి; ఉత్సాహంబు= ప్రయత్నము యొక్క; తెజంగు= విధము; అంతయున్‌; 
విని; అచ్యుతున్‌= శ్రీకృష్ణుడియొక్క; ఆననంబు= ముఖము; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ (ప్రకారముగ; అనియెన్‌= 
అన్నాడు. 


తాత్సర్యం: సంజయుడు ధృతరా(ష్టుడితో ఇట్టా చెప్పాడు. శల్యుడు తన (ప్రతాపాన్ని, బల పరాక్రమాలను గూర్చి 
చెప్పిన తరువాత నీ కుమారుడు దుర్యోధనుడు సంతోషించి, బంగారు చెంబులతో సరస్వతీ నదీ జలాలు తెప్పించి 
శాస్తోక్తంగా యోగ్యులయిన రాజులును, తానును సేనామధ్యంలో శుభప్రదమైన వేదవిహిత విధానంతో ఆ మద్ర 
దేశాధిపతి శల్యుడిని అభిషేకించి, సైన్యాధిపత్యానికి చిహ్నమయిన పట్టబంధాన్ని తొడిగి అభిషేకం నిర్వర్తించగా 
మంగళవాద్యధ్వనులు మిన్నుముట్టగా సైనికులు ఆనందోత్సాహాలతో సింహనాదాలు చేయగా, ఆ సమయంలో 
సేనాధిపతి అయిన శల్యుడిని ఉద్దేశించి ఆశీస్సులతో, స్తుతులతో జనులందరు రణగొణ ధ్వనులు చేశారు. ఈ 
విధంగా సంతోషం పొంది, అనుచరులతో కూడి దుర్యోధనుడు విశ్రాంతిని పొందాడు. ఆ సమయంలో అంతకుముందు 
సం[గ్రామ విజయంవలన ఆనంద భరిత హృదయుడయిన ధర్మరాజు తన విడిదికి వెడలి బంధుమిత్ర పరిజనులను 
తమ తమ శిబిరాలకు పంపించకుండా, తగిన (ప్రదేశంలో పెద్ద కొలువు తీర్చి కౌరవ శిబిరంలో జరుగుతున్న 
ప్రయత్నాలను విచారించి తెలిసికొనుటకు గూఢచారులను పంపించి, వారు తిరిగి వచ్చేవరకు వేడుకలతో కాలం 
గడిపి, ఆ కౌరవ శిబిరంలోని ప్రయత్నాన్నంతా విని శ్రీకృష్ణుడి ముఖాన్ని చూచి ఈ (ప్రకారంగా అన్నాడు. 


చ.  'కురుపతి మద్రరాజు. దనకున్‌ బలముఖ్యునింగా నొనర్హి సం 
గరమున కుత్సహించె నధికప్రమదంబున వారిసేనయుం 
దిరమయి పేర్షియున్నయది దీనికి నెయ్యది సేయువార? మీ 
వరయుము కార్యమవృత్తి హృదయంబున( బాండవరక్షణోత్సుకా. 89 


ప్రతిపదార్థం: పాండవ= పాండవులను; రక్షణ= కాపాడుట యందు; ఉత్సుకా!= ఉత్కంఠం కలిగినవాడా! - శ్రీకృష్ణా]; 
థ a 
కురుపతి= దుర్యోధనుడు; మద్రరాజున్‌= శల్యుడిని; తనకున్‌; బల= సేనకు; ముఖ్యునింగాన్‌= అధిపతిగా; ఒనర్భి= చేసి; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 45 


సంగరమునకున్‌= యుద్దమునకు; ఉత్సహించెన్‌= ప్రయత్నము చేయుచుండెను; వారి= వారియొక్క; సేనయున్‌= సైన్యము 
కూడ; అధికప్రమదంబునన్‌= మిక్కిలి సంతోషముతో; తిరుమయి= స్థిరమయినదిగ; పేర్చి= విజృంభించి; ఉన్నయది= ఉన్నది; 
కార్య= చేయదగిన; వృత్తిన్‌= పనిని; ఎయ్యది= ఏది; చేయువారము?= చేయగలవారము?; ఈవు= నీవు; హృదయంబునన్‌= 
మనసులో; అరయుము= విచారింపుము. 


తాత్సర్యం: “పాండవ రక్షణమునందే ఉత్కంఠ కలిగిన శ్రీకృష్ణా! కురుపతి మ(ద్రపతి శల్యుడిని తనకు సేనాధిపతిగా 
చేసి, యుద్దానికి సిద్దమయ్యాడు. దీనికి ఏమి చేయగలవారం? నీవు చేయదగిన పనిని మనసునందు ఆలోచించుకో 


వ. నీ వెట్లు నిశ్చయించి పలికె దట్ల సేయుదు ననిన నమ్మహీకాంతునకు మురాంతకుం డిట్లనియె: 90 


ప్రతిపదార్థం: నీవు; ఎట్టు= ఏ (ప్రకారముగా; నిశ్చయించి= నిర్లయించి; పలికెదు(వు)= చెప్పుదువో; అట్ట; చేయుదున్‌; 
అనినన్‌= అని చెప్పగా; ఆ మహీ= భూమికి; కాంతునకున్‌= భర్తఅయిన ఆ ధర్మరాజుకు; మురాంతకుండు= శ్రీకృష్ణుడు; 
(మురుడు అను రాక్షసుడిని సంహరించినందువలన శ్రీకృష్ణునకు మురాంతకుడని పేరు.); ఇట్లు= ఈ (ప్రకారముగ; 
అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: నీవు ఏ ప్రకారంగా నిర్లయించి చెప్పితే అట్లే చేస్తాను అని చెప్పిన ధర్మరాజుతో శ్రీకృష్ణు డిట్టా 
అన్నాడు. 
సీ, శల్యు నెటుంగుదు శౌర్యధైర్యంబు । లగ్గల మాతనికి బాహుబలఘనుండు 

గాంగేయకుంభజకర్ణుల మిగిలెడు€ । గాదేని సముండగు€ గాని యసదు 

గా దలంప(గరాదు కౌరవపతి మాన్యుం | జేయుట నధికవిజృంభణంబు( 

జూప భీమునకు నర్జునునకు నెనయంగ । రాదు సాత్యకి కోర్వరాదు పార్ష 


తే. తునకు( దత్పోదరులకు మార్క్మొని పెనంగి । బ్రదుక రాదు నీవీట నా బల్లిదునకు 
నెదురు రథికునింగాన ననేక హేతి | నిపుణశార్జూలవిక్రమ! నీవు దక్క, 91 


ప్రతిపదార్థం: శల్యున్‌= శల్యుని; ఎజుంగుదున్‌= ఎరుగుదును; ఆతనికిన్‌= శల్యుడికి; శౌర్యము= పరాక్రమము; ధైర్యంబులు= 
ధీరత్వములు; అగ్గలము= అధికము; బాహు= భుజములయొక్క; బల= బలమునందు; ఘనుండు= గొప్పవాడు; గాంగేయ= 
భీష్మ; కుంభజ= ద్రోణ; కర్టులన్‌= కర్టులను; మిగిలెడున్‌= మించిపోవును(అనగా అతిశయించును.); కాదేని= అట్టు కాని 
ఎడల; సముండగున్‌= వారికి సమానుడగును; కాని= అంతేకాని; అసదుగాన్‌= అల్బునిగా; తలంపంగన్‌= భావింప; రాదు; 
కౌరవపతి= కౌరవులకు (ప్రభువు అయిన దుర్యోధనుడు; మాన్యున్‌= గారవింపదగినవాడినిగా (అనగా సైన్యాధిపతిగా); 
చేయుటన్‌= చేసినందువలన; అధిక= మిక్కిలి; విజృంభణంబున్‌= అతిశయంబును; చూపున్‌= చూపించును; భీమునకును; 
అర్జునునకును; ఎనయంగన్‌+రాదు=ఎదురించరాదు; సాత్యకికిన్‌; ఓర్వరాదు= సహింపరాదు; పార్షతునకున్‌= ధృష్టద్యుమ్నుడికి; 
తత్పోదరులకున్‌= అతని సోదరులకును; మార్కొని= ఎదుర్కొని; పెనంగి= యుద్ధముచేసి; బ్రదుకరాదు= జీవించి యుండుటకు 
వీలు కాదు; అనేక= వివిధములయిన; హేతి= ఆయుధాలు ప్రయోగించుట యందు; నిపుణ= నైపుణ్యము గల అనగా 
నేర్పరితనంగల; శార్జూల= పెద్దపులి వంటి; వి[క్రమ!= పరాక్రమం కలవాడా! నీవు; తక్కన్‌= తప్ప; ఆ బల్లిదునకున్‌= 
అధికబలవంతుడయిన ఆ శల్యునకు; ఎదురు; రథకునిన్‌= సమానుడైన రథమధిరోహించి యుద్దము చేయగల యోధుడిని; 
కానను= చూడను. 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శల్యుడిని ఎరుగుదును. ఆ శల్యుడికి పరా(క్రమధైర్యాలు అధికం. భుజబలంలో కూడా గొప్పవాడు. 
భీష్మ, ద్రోణ, కర్గులను మించినవాడు. లేకుంటే వారితో సమానుడు. అంతేకాని అల్పుడు కాడు. అదీకాక దుర్యోధనుడు 
ఆతడిని సైన్యాధిపతిగా చేశాడు. అందువలన అతడు యుద్దంలో అధిక విజృంభణాన్ని ప్రదర్శిస్తాడు. భీముడు కాని, 
అర్జునుడు కాని, సాత్యకి కాని, ధృష్టద్యుమ్నుడు గాని ఆతడి సోదరులు కాని ఆతడిని ఎదుర్కొనజాలరు. 
ఎదుర్కొంటే బ్రదుకజాలరు. వివిధాయుధ ప్రయోగ నైపుణ్యం కలిగి, పెద్దపులి వంటి పరాక్రమం కల ఓ ధర్మరాజా! 
నీవు తప్ప అధికబలవంతుడయిన ఆ శల్యుడిని ఎదుర్కొని యుద్దం చేయగల రథికుడు మరొకడు మన సేనలో 
కనపడటం లేదు. 


క ఒరులయినంబెక్కు దినముల. । బొరిగొను నీ బలము నెల్ల బొరివోవ నతం 
డరిభంజన! నీ వైనం | బరమోత్సాహమున నెల్లి పడవై తతనిన్‌. 92 


ప్రతిపదార్థం: అరిభంజన!= శత్రుసంహారకుడవైన ధర్మజా!; అతండు= ఆ శల్యుడు; ఒరులు= ఇతరులు (అనగా నీవు తప్ప 
ఇతరులు); అయినన్‌= అయినచో; పెక్కు= అనేక; దినములన్‌= రోజులలో; నీ బలమున్‌= నీయొక్క సైన్యమును; ఎల్లన్‌= 
సమస్తమును; పొరిపోవన్‌= నాశమగునట్టు; పొరిగొనున్‌= చంపివేయును; అతనిన్‌= ఆ శల్యుడిని; నీవు; అయినన్‌= అయినచో; 
పరమ= ఉత్కృష్టమయిన; ఉత్సాహమునన్‌= ప్రయత్నముతో; ఎల్లి= రేపు; పడవైతు(వు)= పడగొట్టుదువు (అనగా చంపగలవు). 


తాత్సర్యం: ఆ శల్యుడు నీవు తప్ప ఇతరులయితే పెక్కు దినాలలో నీ సమస్త సైన్యాన్ని నాశనమయ్యేటట్లు చేస్తాడు. 
శత్రువులను అణచగల ఓ ధర్మరాజా! నీవు అయితే పరమోత్సాహంతో ఆ శల్యుడిని రేపే సంహరించగలవు. 


ఆ. అత(డు మేనమామ యను కృప దక్కును । రాజధర్మమును బురస్కరించి 
యతుల విక్రమక్రియా పాటవంబున । నవ్విరోధినామ మడంపవలయు. 93 


ప్రతిపదార్థం: అత(డు= ఆ శల్యుడు; మేనమామ; అను= అనెడి; కృపన్‌= దయను; తక్కుము= విడిచి పెట్టుము; రాజధర్మమును= 
రాజులయొక్క ధర్మమును; పురస్కరించి= ముందిడుకొని (రాజధర్మమునకు ప్రాముఖ్యమిచ్చి); అతుల= సాటిలేని; విక్రమ= 
పరా(క్రమముయొక్క; (క్రియా= అభ్యాసమువలన లభించిన; పాటవంబునన్‌= శక్తివలన; ఆ విరోధి= ఆ శత్రువుయొక్క; 
నామము= (ప్రసిద్ది; అడణపవలయున్‌= నాశము చేయవలయును. 


తాత్సర్యం: ఆ శల్యుడు నీ మేనమామ అనే దయను విడిచిపెట్టుము. రాజధర్మానికి ప్రాముఖ్య మిచ్చి, సాటిలేని 
పరా(క్రమంతో ఆ శత్రువు పేరు లేకుండా చేయాలి. 


క గాంగేయుని( గుంభజుం గ । రుం గడచితి మింక నుద్దురుండగు మద్రే 
శుం గూల్పు మంతతోడం దె । గుం గురుపతి పని జయంబు గొనుము కడంకన్‌. 94 


ప్రతిపదార్థం: గాంగేయునిన్‌= భీష్ముని; కుంభజున్‌= (ద్రోణుని; కర్గున్‌= కర్గుని; కడచితిమి= దాటితిమి; ఇంకన్‌= ఇంక; 
ఉద్దరుండు= బరువైనవాడు అనగా బలాఢ్యుడు; అగు; మ(ద్రేశున్‌= శల్యుని; కూల్పుము= పడగొట్టుము (సంహరించుము); 
అంతతోడన్‌= అంతటితో; కురుపతి= దుర్యోధనునియొక్క; పని; తెగున్‌= పరిసమాప్తము అగును; కడంకన్‌= ప్రయత్నంతో; 
జయంబున్‌= విజయమును; కొనుము= కైకొనుము - దక్కించుకొనుము. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 47 


తాత్సర్యం: భీష్ముడిని, ద్రోణుడిని, కర్టుడిని దాటాము. ఇంక బలాఢ్యుడు మద్రదేశాధీశుడైన శల్యుడిని కూల్చుము. 
అంతటితో కురుపతి పని పూర్తవుతుంది. ప్రయత్నించి విజయాన్ని గైకొనుము. 


వ. అనిన విని యుధిష్టిరుం డతని కిట్లనియె. 95 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; యుధిష్టిరుండు= ధర్మరాజు; అతనికిన్‌= శ్రీకృష్ణుడికి; ఇట్టు= ఈ (ప్రకారముగా; 
అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఇట్టు చెప్పిన తరువాత మరల ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 
ఆ. “అనఘ! నీవు చెప్పినట్టులు సేసెద; । మున్ను పలికినాండ నన్వరేంద్రు 

కడిమి నాకు€ బాలుగా€ బూని యుద్యోగ । వేకయందు నెల్ల వినుచునుండ. 96 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితా! - శ్రీకృష్ణా! నీవు; చెప్పినట్టులు= చెప్పినవిధముగా; చేసెదన్‌; మున్ను= ఇంతకు ముందు; 
ఉద్యోగవేళయందున్‌= సంజయుని రాయబారపు సమయమున; ఎల్లన్‌= అందరును; వినుచున్‌= వినుచును; ఉండన్‌= 


ఉండగా; ఆ+నర+ఇంద్రు కడిమి ఆ శల్యుడి శౌర్యం; నాకున్‌= నాకు; పాలుగాన్‌= వంతుగా; పూని= పూనిక వహించి; 
పలికినాండన్‌= చెప్పినాడను. 


తాత్పర్యం: 'పూజ్యుడా శీ, కృష్ణా! నీవు చెప్పిన విధంగానే తప్పక చేస్తాను. ముందు సంజయుడి రాయబార 
సమయంలో అందరూ వింటూండగా ఆ శల్యుడు యుద్దంలో నా వంతుగా ప్రతిజ్ఞ చేసి పలికాను. అందువలన 
నీవు చెప్పినట్టుగానే చేస్తాను. 


నిశేషం: మహాభారత యుద్దమునకు పూర్వం రెండురాయబారాలు జరిగాయి. ఒకటి సంజయుడి రాయబారం. రెండవది 
శ్రీకృష్ణుడి రాయబారం. సంజయుడు కౌరవుల తరపున రాయబారం నడిపాడు. శ్రీకృష్ణుడు పాండవుల తరపున రాయబారం 
నడిపాడు. సంజయుడు ధర్మరాజు నిశ్చయాన్ని దుర్యోధనుడికి చెప్పే సందర్భంలో యుద్ధంలో శల్యుడిని తన వంతుగా 
గెలుస్తానని ధర్మరాజు అన్నట్టు చెప్పాడు. 'కృతపుణ్యుండు సువ్లోకుండు ధర్మతనూజుండు లోకోత్తురు శల్యుందా గెలుచువా( 
డధిపా' (చూడుడు. ఉద్యోగపర్వము. ద్వి. 229, 230, 231) 


వ. సదనంబునకుం జని సుఖనిద్ర సేయు మని పలికి పద్మనాభుని. దమ తమ్ములను ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకి 
ప్రముఖులను దక్కటి పరిజనంబులను నిజమందిరంబులకుం బోవం బనిచి వీతశల్యంబైన మాతంగంబు 
చందంబున శయ్యాతలంబు సేరె బలం బంతయు నత్యంత సంతుష్టంబై విశ్రాంతి నొందె నారాత్రి యే నిట 
వచ్చి నీకు. గర్జువృత్తాంతంబు సెప్పి నీవు వనుప మగిడి చని తెలతెల వేగునప్పడు కౌరవసేనాసన్నివేశంబు 
సేరితి నా సమయంబున. 97 


ప్రతిపదార్థం: (ధర్మరాజు) పద్మనాభునిన్‌= శ్రీకృష్ణుని; సదనంబునకున్‌= మందిరమునకు; చని= వెళ్ళి; సుఖనిద్ర= గాఢనిద్ర 
(అనగా సుషుప్తియందు గల నిద్రాస్టితి); చేయుము; అని; పలికి; తన తమ్ములను; ధృష్టద్యుమ్న; శిఖండి; సాత్యకి; 
(ప్రముఖులను; తక్కటి= మిగిలిన; పరిజనంబులను= సేవకులను; నిజమందిరంబులకున్‌= తమయొక్క భవనములకు; 
పోవన్‌= పోవునట్టుగా; పనిచి= పంపించి; వీత= పోయిన; శల్యంబు= బాణము; ఐన= కలిగిన; మాతంగంబు= ఏనుగు; 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


చందంబునన్‌= వలె; శయ్యాతలంబు= శయనించుటకు తగిన స్థలము; చేరెను; బలంబు= సైన్యము; అంతయున్‌= 
సమస్తమును; అత్యంత= మిక్కిలి; సంతుష్టంబు+ఐ= సంతృప్తి పొందినదియై; విశ్రాంతిన్‌= విశ్రాంతిని; ఒందెన్‌= పొందెను 
(ఇక సంజయుడు ధృతరాష్టుడితో ఇట్టు చెప్పుచున్నాడు); ఆ రాత్రి; ఏన్‌= నేను; ఇటన్‌= ఇక్కడకు; వచ్చి; నీకున్‌; కర్షు= 
కర్గునియొక్క; వృత్తాంతంబు= సమాచారము; చెప్పి; నీవు; పనుపన్‌= పంపించగా; మగిడి= తిరిగి; చని= వెళ్ళి; తెలతెల= 
తెల్లతెల్లగా వెలుతురు; వేగునప్పుడు= ఉదయించునప్పుడు (అనగా తెల్లవారుచుండగా); కౌరవ= కౌరవులయొక్క; సేనా= 
సైన్యముయొక్క; సన్నివేశంబు= శిబిరము; చేరితిన్‌= చేరితిని ఆ సమయంబునన్‌= ఆ సమయమునందు. 


తాత్సర్యం: ధర్మరాజు శ్రీకృష్ణుడిని మందిరానికి వెళ్ళి 'సుఖని(ద్రి చేయుమని పంపించి, తన తమ్ము లైన భీమార్జున 
నకుల సహదేవులను, ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి (ప్రముఖులను, మిగిలిన సేవకులను, తమ తమ గృహాలకు 
పంపించి, తీసివేయబడిన బాణం కల ఏనుగువలె ధర్మరాజు శయనమందిరం చేరాడు. సైన్యమంతయును మిక్కిలి 
సంతృప్తి పొంది విశ్రాంతి పొందింది. ఇంక సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా చెప్పుతున్నాడు: ఆ రాత్రి అనగా 
పదిహేడవ రోజు యుద్దం ముగిసి కర్షుడు కూలిన రాత్రి నేను ఇక్కడకు వచ్చి కర్గుడి యుద్దం, సంహారం మొదలైన 
ఠా (ac) (ac) ఠా యా 
సమాచారమంతా చెప్పి నీవు పంపగా తిరిగి వెళ్ళి తెలతెలవారుతుండగా కౌరవ శిబిరం చేరాను. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 
క, కురుపతి పడవాళ్ళం దగు । దొరలకడకు సత్వరముగ దురమునకు భటో 

త్మరము ననువు సేయుటకై | బరవసము దలిర్వం బనిచె. బార్జివముఖ్యా! 98 
ప్రతిపదార్థం: పార్టివ= రాజులలో; ముఖ్యా!= ప్రముఖుడవు అయిన ధృతరాష్ట్ర మహారాజా! కురుపతి= దుర్యోధనుడు; 
పడవాళ్ళన్‌= సేనాధిపతులను; తగు= తగిన - అనగా దళపతులు కా తగిన; దొరలకడకున్‌= రాజులవద్దకు; దురమునకున్‌= 


యుద్దమునకు; భట= భటులయొక్క; ఉత్కరమున్‌= సమూహమును; సత్వరముగన్‌= మిక్కిలి వేగముగా; అనువు= సిద్దము; 
చేయుటకై; బరవసము= ధైర్యము; తలిర్సన్‌= చిగురించునట్టుగా; పనిచెన్‌= పంపించెను. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు యుద్దానికి భట సమూహాన్ని వేగంగా సిద్దం చేయటానికి ధైర్యం 

అతిశయించేటట్టుగా దళపతులు కాదగిన రాజులకడకు సేనాధిపతులను పంపించాడు. 

వ. పనిచిన నెల్లవారు నుల్లంబుల నుత్సాహంబు లుల్లసిల్లం దమతమ చతురంగంబులకు సవరణలు సంఘటింపం 
దొడంగిన( దూర్యంబులు సెలంగ నొండొరుల. బిలుచునెలుంగులు నింగిముట్ట రథనేమిగజపద 
తురంగఖురపుటభటచరణ సంఘట్టితంబగు ధరణీతలం బద్రువ బహుళంబగు నులివు చంద్రోదయ 
సమయభుూర్ణ మానంబగు మహార్ణవంబు నినదంబు ననుకరించె; న ట్లాయితంబై శల్యశకుని 
కృతవర్మాశ్వత్థామలును దక్కునుం గల యోధవరులును నొక్కడ ననుజసహితుండై యున్న మనుజపతి 
సన్నిధిం గూడి యతండు వినం దమలో నిట్లనిరి. 99 


ప్రతిపదార్థం: పనిచినన్‌= పంపగా; ఎల్లవారున్‌= అందరును; ఉల్లంబులన్‌= మనస్సులందు; ఉత్సాహంబులు= 
యుద్ధప్రయత్నములు; ఉల్లసిల్లన్‌= ప్రకాశింపగా; తమతమ= వారి వారి; చుతరంగంబులకున్‌= చతురంగ బలములకు అనగా 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 49 


రథ, గజ, తురగ, పదాతి దళములకు; సవరణలు= అలంకరణలు; సంఘటింపన్‌= సమకూర్చుటకు; తొడంగినన్‌= (ప్రారంభించగా; 
తూర్యంబులు= వాద్య ధ్వనులు (అనగా యుద్దసన్నాహ సూచకములగు వాద్యధ్వనులు); చెలంగన్‌= (మోగగా; ఒండొరులన్‌= 
ఒకరినొకరును (అనగా పరస్పరము); పిలుచు నెలుంగులు= పిలిచెడి కంఠధ్వనులు; నింగిముట్టన్‌= ఆకాశము ముట్టుకొనగా 
(అనగా వ్యాపించగా); రథనేమి= రథచ[క్రముల అంచులచేత; గజ= ఏనుగులయొక్క; పద= పాదములచేత; తురంగ= 
గుర్రాలయొక్క; ఖురపుట= దొప్పలవంటి గిట్టలచేత; భటచరణ= భటులయొక్క పాదములచేత; సంఘట్టితంబు= గట్టిగా 
త్రొక్కబడినది; అగు= అయిన; ధరణీ= భూమియొక్క; తలంబు= స్థలము (అనగా భూభాగము); అద్రువన్‌= అదరగా(అనగా 
చలింపగా); బహుళంబు= అధికము; అగు= అయినట్టి; ఉలివు= మోత; చంద్ర= పున్నమ చందమామ; ఉదయ= ఉదయించు; 
సమయమునన్‌= కాలమున; ఘూర్లమానంబు= సుళ్ళు తిరుగబడుచు శబ్దించునది; అగు= అయినట్టి; మహార్లవంబు= 
మహాసము[ద్రముయొక్క; నినదంబును= ధ్వనిని; అనుకరించెన్‌= అనుకరించెను; అట్టు= ఆ ప్రకారముగా; ఆయితంబై= 
సంసిద్దమై; శల్య= శల్యుడు; శకుని; కృతవర్మ; అశ్వత్హామలు; తక్కునున్‌= ఇంకను మిగిలి; కల= ఉన్నట్టి; యోధవరులునున్‌= 
శ్రేష్ణులైన యోధులును; ఒక్కెడన్‌= ఒక చోట; అనుజ= తమ్ములతో; సహితుండై= కూడియున్నవాడై; ఉన్న= ఉన్నట్టి; 
మనుజ= మానవులకు; పతి= (ప్రభువు అయిన; దుర్యోధనుడి; సన్నిధిన్‌= అతిసమీపమున; కూడి= కలిసి; అతండు= ఆ 
దుర్యోధనుడు; వినన్‌= వినునట్టుగా; తమలోన్‌= తమలోతాము; ఇట్టు= ఈ (ప్రకారముగ; అనిరి= అనుకొన్నారు. 


తాత్సర్యం: అట్టు పంపించగా అందరూ మనసులందు రణోత్సాహాలు ఉప్పొంగగా వారి వారి రథగజతురంగ 
పదాతులనెడి చతురంగ బలాలకు అలంకరణాలు సమకూర్చుకొనటం (ప్రారంభించగా యుద్ద సన్నద్దసూచకాలైన 
తూర్యధ్వనులు మోగాయి. సైనికులు ఒకరినొకరు పిలుచుకొనే అరుపులు నింగిని తాకాయి. చతురంగబలాలతో 
రథచక్రాల అంచులచేత, ఏనుగుల పాదాలచేత, గుర్రాల గిట్టలచేత భటుల చరణఘాతాలచేత, సంఘట్టితమై న 
భూభాగం చలించిపోయింది. ఆ సమయంలో ఉద్భవించిన అధికమయిన ఆ మోత చంద్రోదయ సమయాన సుళ్లు 
తిరుగుతూ ఉప్పొంగే మహాసముద్రం చేసే ధ్వనిని అనుకరించింది. ఆ ప్రకారంగా యుద్ద సన్నద్దులైన శల్య శకుని 
కృతవర్మాశ్వత్తామలు, మిగిలిన యోధవరులు ఒకచోట తమ్ములతో కూడి ఉన్న సుయోధనుడి సన్నిధిలో కలిసి, ఆ 
సుయోధనుడు వినేటట్టుగా తమలో తాము ఈ (ప్రకారంగా చెప్పుకొన్నారు. 


క ఒక దొకండ పాండవుల. దా€। కక సైన్యోపేతగాధగతి నందటు నొ 

కొక తలగాం దలపడి వా । రి కడంక యుడుపంగవలయు. గ్రీడయ పోలెన్‌. 100 
ప్రతిపదార్థం: ఒకండు; ఒకండ= ఒక్కడే; పాండవులన్‌; తాకక= ఎదుర్కొనక; సైన్య= సేనతో; ఉపేత= కూడుకొని; గాఢ= 
గట్టి అయిన; గతిన్‌= పద్దతితో(అనగా దృఢమైన వ్యూహంతో); అందణున్‌= అందరును; ఒక్కొక్కతలగాన్‌= ఒక్కుమ్మడిగా; 


తలపడి= ఎదుర్కొని; వారి= వారియొక్క; కడంక= ప్రయత్నము; క్రీడయ= ఆట; పోలెన్‌= వలె; ఉడుపంగన్‌= తొలగింపగ(లేక) 
పోగొట్టగ; వలయును. 


తాత్సర్యం: ఒక్కొక్కడే పాండవులను ఎదుర్కొనక, సేనతోకూడి దృఢమైన వ్యూహంతో అందరూ కలిసి ఒక్కుమ్మడిగా 
ఒక్కొక్కడిపై తలపడి ఆ పాండవుల ప్రయత్నాన్ని ఒక (క్రీడవలె ఉడిగించాలి. 


వ. మన మొకళ్ళొకళ్ళకుం బ్రాపగుచు నేపారి పోరినం జుల్మన గెల్పు గొనవచ్చు నిత్తెజంగు మనకు సమయంబు 
సుండీ! యట్లుగాక యొంటి పెనంగెడివాండును బెనంెడివాని. గని కూడుకొనని వాడును బంచవిధ 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాపంబుల నొంద(గలవా(డని యొండొరులకుం జిప్పికొని కదలి యుద్దామసామర్థ్యంబున నమ్మద్రపతి 
ముంగలియై నడవం జనునప్పుడు. 101 


ప్రతిపదార్థం: మనము; ఒకళ్ళొకళ్ళకున్‌= ఒకరు మరొయొకరికి; ప్రాపు= ఆశ్రయం; అగుచున్‌; ఏపారి= విజృంభించి; 
పోరినన్‌= పోరాటము సల్సినచో; గెల్పు= విజయము; చుల్కనన్‌= తేలికగా; కొనవచ్చున్‌= కైకొనవచ్చును; ఈ+తెజంగు= 
ఈ (ప్రకారంగా; మనకున్‌: సమయంబు= ఒప్పందము (అనగా శపథము); సుండీ!= సుమండీ!; అట్టు= ఆ (ప్రకారంగా; కాక; 
ఒంటి= ఒంటరిగ; పెనంగెడివాండును= పోరాడెడివాడును; పెనలౌడివానిని= పోరాడేవాడిని; కని= చూచి; కూడుకొననివా( 
డును= వానికి సహకరించనివాడును; పంచవిధ= అయిదు విధాలైన; పాపంబులన్‌= పాతకములను; ఒందన్‌ కలవా(డు= 
పొందగలడు; అని; ఒండొరులకున్‌= ఒకరికొకరికి (అనగా పరస్పరము); చెప్పికొని= అనుకొని; కదలి= బయలుదేరి; ఉద్దామ= 
భయంకర= అధిక; సామర్థ్యంబునన్‌= యోగ్యతవలన (అనగా శక్తివలన); ఆ+మద్రపతి= ఆ మ।ద్రదేశాధిపతి శల్యుడు; 
ముంగలియె= ముందున్నవాడై; నడవన్‌= నడుచుచుండగా; చనునప్పుడు= వెడలుచున్నప్పుడు. 


తాత్సర్యం: 'మనం ఒకరికొకరం రక్షకులమై విజృంభించి పోరాడితే జయం సులభంగా సంపాదించవచ్చును. ఇది 
మనకు శపథం. ఈ శపథం (ప్రకారం కాకుండా ఒంటరిగా పోరాడెడివాడు, వాడిని చూచి అతడితో కలిసి పోరాటం 
చేయనివాడు, పంచమహాపాతకాలను పొందగలడు” అని పరస్పరం ఒట్టుపెట్టుకొని బయలుదేరి అధికమైనశక్తి కల 
శల్యుడు ముందు నడుస్తూ ఉండగా. (తరువాతి పద్యంలో అన్వయం.) 


విశేషం: ఈ వచనమున ఉస్మానియా ప్రతియందు తప్పు పాఠం ఉన్నది. అది అచ్చుతప్పు అనటానికి వీలుకాదు. 
మంచిపాఠమును పాఠాంతరంగా చూపి - తప్పు పాఠమును (ప్రమాణంగా (గ్రహించారు. (3) కూడుకొనిన - తప్పుడు 
పాఠము. (3) కూడుకొనని - పాఠాంతరము - ఇదే అసలు పాఠము. ఈ వచనమున 'కూడుకొనని అనే పాఠమునే 
(గ్రహించితిని. ఇట్లు చెప్పుటకు మూలమే ప్రమాణము. 


'న న ఏకేన యోద్దన్యం కథంచిదపి పాండవైః 1811 

యో హ్యేకః పాండవైర్యుధ్యే ద్యోవాయుద్ధ్యంత ముత్సృజేత్‌ । 

స పంచభిర్భవేద్యుక్తః పాతకైశ్చోపపాతకైః 19n 

అన్యోన్యం పరిరక్షద్భిర్యోద్దవ్యం సహితైశ్చ హ | 

ఏనం తే సమయం కృత్వా సర్వే తత్ర మహారథాః 101 

నుద్రరాజం పురస్కృత్య తూర్ల మభ్యద్రవన్‌ పరాన్‌ । 1118... (శల్య. అ-8 89,10,110) 
పంచమహాపాతకములు: 


1. స్వర్లస్తేయం 2. సురాపానం 3. బ్రహ్మహత్య 4. గురుపత్నీగమనం, 5. శిశుహత్య. 


కౌరవసైన్యంబు యుద్దసన్నద్దం బై వెడలుట (సం. 9-7-10) 


(ఈక 


చంచరీకావళి రుంకృతుల్‌ గల్పించు । కర్ణరుళంరుళాకలనములును 
ధరణీపరాగసంతానంబు. గబళించు । కరశీకరచ్చటాస్పురణములును 
ఘంటికాటంకృతికాంతి సంభావించు । నిర్ణరబ్బంహితనిస్వనములు 
నంబరభాగంబు నల్పంబు గావించు । నున్నతగాత్రసముద్ధతులును 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 51 


తే. జారు భీషణరేఖలు భూరిమద భ । రాభిరామ యానంబులు నాహవోచి 
తోగ్ర కల్పనాభంగులు నుల్లసిల్లం । గరులు ధాత్రీతలంబు గ్రక్కదల నడచె. 102 


ప్రతిపదార్థం: చంచరీక= తుమ్మెదల; ఆవళి= సమూహంయొక్క; రుంకృతుల్‌= రుంకారములు; కల్పించు; కర్ల= చెవులయందలి; 
రుళం రుళా= రుళం రుళం అను; ఆ కలనములును= ధ్వనులును (అనగా ఏనుగుల చెవులకు (వ్రేలాడ గట్టిన చిరు 
మువ్వల రుళం రుళారావములును); ధరణీ= భూమియొక్క; పరాగ= ధూళియొక్క; సంతానంబు= సముదాయము; 
కబళించు= (మింగెడి; కర= తొండములనుండి వచ్చు; శీకర= నీటి తుంపరలయొక్క; ఛటా= సమూహములను; స్ఫురణములను= 
తలంపులను(శీకరము అనగా సామాన్యార్థము - తుంపర విశేషార్థము ఇ ఏనుగు తోొరిడమునురిడి వచ్చుమదము - 
కరశీకరము అనినను, శీకరము అనినను ఏనుగుతొండమునుండి వచ్చు మదమనియే అర్థము. సామాన్య విశేషార్థములను 
గ్రహించుటకు తిక్కయజ్వ 'కరశీకర' ప్రయోగము చేసెను. అందువలన ఏనుగుల తొండములనుంచి వచ్చు మదముయొక్క 
తుంపరలు - అను అర్థమును (గహింపవలసి యున్నది.) ఘంటికా= ఘంటలయొక్క; టంకృతి= టంకారధ్వనులయొక్క; 
కాంతి= సౌందర్యము; సంభావించు= గౌరవించు; నిర్భర= ప్రగాఢమయిన; బృంహిత= ఏనుగుల ఘీంకారములయొక్క; 
నిస్వనములును= ధ్వనులును; అంబర= ఆకాశముయొక్క; భాగంబు; అల్పంబు= తక్కువ; కావించు= చేసే; ఉన్నత= ఎత్తైన; 
గా(త్ర= దేహములయొక్క; సముద్దతులును= జొన్నత్యములును; చారు= సుందరమయిన; భీషణ= భయంకరమయిన; 
రేఖలు= వరుసలు; భూరి= అధికమైన; మద= మదముయొక్క; భర= భారమువలన; అభిరామ= మనోహరమయిన; 
యానంబులును= నడకలును; ఆహవ= యుద్దమునకు; ఉచిత= యోగ్యమయిన; ఉ(గ్గ= భయంకరమయిన; కల్పనా= 
రచింపబడిన (అనగా ఏర్పాటు చేయబడిన); భంగులున్‌= రీతులును; ఉల్లసిల్లన్‌= ప్రకాశింపగా; ధాత్రి= భూమియొక్క; 
తలంబు= స్థలము (అనగా భూభాగము లేక భూమండలము) (క్రక్కదలన్‌= కంపించగా; కరులు= ఏనుగులు; నడచెన్‌= 
నడచెను. 


తాత్సర్యం: (చతురంగబలములలో గజదళం ముఖ్యమైనది. సేనలు యుద్దభూమికి నడచేటప్పుడు అగ్రభాగంలో 
గజదళం నడవటం ఆచారం. అందువలన ముందుగా గజదళం వర్షించబడుతున్నది.) ఏనుగుల చెవులయొక్క 
చిరుమువ్వల నుండి వచ్చే రయుళం రుళ ధ్వనులు తుమ్మెదల గుంపులు చేసే రుంకారాలను తలపిస్తున్నాయి. 
ఏనుగుల తొండాలనుండి పుట్టిన మదంయొక్క తుంపరలు భూమినుండి పుట్టిన ధూళి సముదాయాన్ని మ్రింగుతున్నట్టు 
తోస్తున్నవి. ఏనుగుల కంఠాలలో (వ్రేలాడే ఘంటలయొక్క టంకార ధ్వనులు ప్రగాఢమయిన ఘీంకారధ్వనులను 
పోలి ఉన్నాయి. ఎత్తైన ఏనుగులయొక్క దేహాల జొన్నత్యాలు ఆకాశభాగాన్ని అల్పం చేస్తున్నవి. సుందరాలు, 
భయంకరాలు అయిన మదభారం కల ఏనుగుల వరుసలయొక్క మదభారంవలని మందగమనాలు 
మనోహరాలౌతున్నవి. ఈ విధంగా యుద్దానికి తగిన భయంకర మయిన ఏనుగుల వరుసలు 'ప్రకాశించగా 
భూభాగం కంపించేటట్టు గజదళం యుద్దభూమికి నడచింది. 


చ. గతిబహుతాలసత్తురవిఘట్టితమేదిని జీవితేశ క 
ల్పిత నఖరేఖలం జెలువు పెంపు వహించు పురంద్రి( బోల ను 
ద్రతముఖబంధురాంగలలితంబులు నూర్ణితకింకిజీయుణ 
త్కృతి పటుహేషలుం దగ నుదీర్ణములై నడచెం దురంగముల్‌. 103 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గతి= గమనములయొక్క; బహుతా= అనేకత్వముచే; లసత్‌= (ప్రకాశించుచున్న; ఖుర= గిట్టలతో; విఘట్టిత= 
తొక్కబడిన(లేక)కొట్టబడిన; మేదిని= భూమి; జీవిత+ఈశ= (ప్రాణమునకు అనగా (బ్రతుకునకు ప్రభువు అయిన భర్తచేత 
అనగా ప్రాణ పియునిచేత; కల్పిత= చేయబడిన; నఖ= గోళ్ళయొక్క; రేఖలన్‌= గీతలవలన (అనగా నఖక్షతములవలన); 
చెలువు= అందముయొక్క; పెంపు= వృద్దిని; వహించు= ధరించు; పురం(్రిన్‌= గృహిణిని; పోలన్‌= పోలునట్టుగా; ఉద్దత= 
ఉన్నతమయిన; ముఖ= ముఖములతో; బంధుర= సుందరముగా వంగిన; అంగ= అవయవములయొక్క; లలితంబులును= 
సౌకుమార్యములు కలిగినట్టియు - (ముఖములు ఎత్తుగా ఉండి, మెడ, నడుము సుందరముగా వంగిఉండి - సుకుమారముగా 
ఉన్న ఉత్తమజాతి అశ్వములను తురంగములందురు); ఊర్జిత= అధికమైన; కింకిణీ= చిరుగంటలయొక్క (అనగా 
గుర్రములకాళ్లకు కట్టిన గజ్జెలయొక్క); రుణత్కృతి= రుణం రుణ ధ్వనులు; పటు= చురుకుతనమును చూపుటకు 
సమర్ధమయిన; హేషలున్‌= సకిలింపులు కలిగినట్టియు అగు; తురంగముల్‌= గుర్రాలు; తగన్‌= ఒప్పుగా; ఉదీర్లములై= 
గొప్పవియై; నడచెన్‌= (యుద్దభూమికి) నడచెను. 


తాత్పర్యం: (ఇది చతురంగబలములలో తురంగదళ వర్లనం.) యుద్దభూమికి వెడలుతున్న తురంగాలు తాళ 
లయాన్వితముగా నడుస్తున్నాయి. ఆ తురంగాల గిట్టలతో తొక్కబడిన భూమి ప్రాణపియుడి నఖక్షతాలవలన 
అతిశయించిన సౌందర్యం కల గృహిణిని పోలి ఉన్నది. (ఉత్తమజాతి తురగాల నడకలు తాళలయాన్వితంగా 
ఉండటం లోకప్రసిద్దం). ఉన్నతాలయిన ముఖాలతో సుందరంగా వంగిన మెడ, నడిమి భాగాలతో సుకుమారాలయిన 
అవయవాలతో ఆ తురంగా లొప్పుతున్నవి. (గుర్రాల కాళ్ళకు గజ్జెలు కట్టటం, ఏనుగుల మెడలకు ఘంటలు 
కట్టటం సంప్రదాయం, సౌందర్య పోషకం.) దృఢమయిన ఆ చిరుగంటల రయుణంరుణ ధ్వనులు, చురుకుతనాన్ని 
చూపటానికి సమర్థమయిన సకిలింపులు కల ఆ తురంగాలు ఒప్తుగా గొప్పగా యుద్దభూమికి నడచాయి. 


విశేషం: ఇది శ్లేషానుప్రాణిత ఉపమ. బహుతాల+సత్థుర - బహుతా+లసత్థుర - అని పదచ్చేదము. అందువలన ఖండకశ్లేష. 
ఉ(త్రేక్ష అనగా ఊహ. ఉపమాన ధర్మసంబంధంతో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పుట ఉటత్రేక్ష. ఇచ్చట - 
ఉపమేయం మేదిని. ఉపమానం పురంధ్రి. ఖుర విఘట్టితమునకు నఖరేఖలకు ధర్మసంబంధం. పోల(న్‌) - వాచకం. 
సీ. మీటిన యుబ్బున మీందికిం గాళులు । సాంచు రథ్యంబుల చటులతయును 

లలి బెండ్లికిని. బోవు చెలువున విలసిల్లు । సూతజనంబు విస్పూర్దితంబు 

జతనంబు మేలిమి జారుఘోరములగు | నవయవంబుల విభవాతిశయము 

బిరుదుల నుద్ధటస్సురణంబులై క్రాలు । కేతనంబుల సముద్భోతితంబు 


తే. సొంపు మిగులంగ జోదుల యంపపొదుల । దీప్తులును లేత నవ్వుల దీధితులును 
హారిరశ్ములు( గీడ్సెర నగుచు వెలుంగం । దేరు లరిగె నుద్దామత( గౌరవేంద్ర! 104 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కౌరవులకు ప్రభువుఅయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీటీన= అతిశయించిన; ఉబ్బునన్‌= 
ఆనందముతో; మీందికిన్‌= పైకి; కాళులు= కాళ్ళు; చాయ= చాచెడి; రథ్యంబుల= గుర్రములయొక్క; చటులతయును= 
చంచలత్వమును; లలిన్‌= ఉత్సాహంతో; పెండ్డికినిన్‌= పెండ్డికొరకు; పోవు= వెడలునట్టుగా; చెలువునన్‌= సొంపుతో; విలసిల్లు= 
ప్రకాశించు; సూతజనంబు= సూతజనులయొక్క (అనగా రథములను తోలు జనులయొక్క) (గుర్రములను మేపుచు - 
రథములను తోలుచూ జీవించువారు సూతులు. వీరు సారథులుగా కూడ ఉండవచ్చును. కాని సారథులందరు సూతులు 
మాత్రముకారు. పార్థసారథి శ్రీకృష్ణుడు సూతుడు కాడు. కర్షసారథి శల్యుడు సూతుడుకాడు.) విస్ఫూర్ణితంబు= అరుపులు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 53 


బొబ్బలతో, చప్పట్లతో నిండిన శబ్దముతో మిక్కిలి ప్రకాశవంతమగు; జతనంబుమేలిమిన్‌- జతనంబు= ప్రయత్నముయొక్క- 
మేలిమిన్‌= ఆధిక్యము వలన (అనగా అధిక ప్రయత్నముతో చేయబడిన); చారు= సుందరములు; ఘోరములు= భయంకరములు; 
అగు= అయినట్టి; అవయవంబుల= అంగములయొక్క (అనగా రథాంగములయొక్క) విభవ= సంపద అనగా శక్తియొక్క; 
అతిశయము= ఆధిక్యమును; బిరుదులన్‌= బిరుదులవలన (అనగా - అథిరథుడు - మహారథుడు - రథుడు - అర్హరథుడు 
- మొదలగు శౌర్య చిహ్నములగు బిరుదులవలన); ఉద్భట= అధికమయిన; స్ఫురణంబులై= తలపులు తోచునట్టు; 'క్రాలు= 
ఒప్పు; కేతనంబుల= జెండాయొక్క (రథములమీద వారి వారి శౌర్యచిహ్నములు సూచించుటకు కట్టబడిన టెక్కెములు); 
సముద్ధ్యోతితంబు= గొప్ప ప్రకాశము కలిగినదియును; సొంపు= సౌందర్యము; మిగులంగన్‌= అతిశయింపగా; జోదుల= 
యోధులయొక్క; అంపపొదుల= తూణీరములయొక్క; దీస్తలును= కాంతులును; లేత నవ్వుల దీధితులును= చిరునవ్వుల 
యొక్క కాంతులును (అనగా పరిహాసమును సూచించు చిరునవ్వులు); హారి రశ్ములున్‌- హారి= మనోజ్ఞములైన; రశ్ములున్‌= 
పగ్గములును (అనగా కళ్ళెములు); కీడ్సెరన్‌= శత్రువులకు కీడు; సూచించేది; అగుచున్‌= సూచించునది అగుచు; వెలుంగన్‌= 
ప్రకాశింపగా - ఉద్దామతన్‌= అడ్డులేని విధముగా; తేరులు= రథములు (అనగా రథ దళము); అరిగెన్‌= వెడలెను. 


తాత్సర్యం: (ఇది చతురంగ బలములలో రథ దళముయొక్క వర్లనం.) ఓ ధృతరాష్ట్ర మహారాజా! అతిశయించిన 
ఆనందంతో కాళ్ళు పైకి చాచే చంచలత్వం, - ఉత్సాహంతో పెండ్లికి పోయేటట్టుగా సొంపుతో సూతజనులు చేసే 
శబ్దాలు-అధిక ప్రయత్నంతో చేయబడిన - భయద సుందరమైన రథాంగాల వైభవాతిశయం, శౌర్యచిహ్నాలగు 
బిరుదముల వలన అధికస్ఫూర్తితో ఒప్పు జెండాల అధిక (ప్రకాశం, సౌందర్యం అతిశయింప యోధులయొక్క 
అమ్ముల పొదుల కాంతులు, చిరునవ్వుల కాంతులు మనోజ్ఞాలయిన కళ్ళాలు కలిగి ఇతరులయిన శత్రుపక్షాన్ని 
తక్కువచేస్తూ అశుభసూచక మవుతూ (ప్రకాశించగా అడ్డులేని విధంగా రథాలు యుద్ధభూమికి వెడలాయి. 


విశేషం: అలం: స్వభావోక్తి. చైతన్య చిత్రణంలో తిక్కయజ్వ సిద్ధహస్తులు. ఈ సీసపద్యంలో దూరమునుండి దర్శించేటప్పుడు 
కనిపించే దృశ్యరూప చైతన్య చిత్రణం చేయబడినది. అందువలన ముందుగా ఉత్సాహంతో కాళ్ళు పైకెత్తు రథ్యముల 
చంచలత్వం, ఆ తరువాత రథ్యములను తోలు సూతజనుల సొగసులు, అటు పిమ్మట రథాంగముల వైభవం, అనంతరం 
రథాలపై నుండు టెక్కెముల రెపరెపలు, యోధుల తూణీరాలు, లేతనవ్వులు, కళ్ళిములు కాంతులు - ఇది [క్రమ దృశ్యరూప 
చిత్రణం. 


చ.  కడకయు లావునుం గరగి గట్టిగం గూర్చి యొనర్దినట్టి పే 
రొడళుల. దాల్మియుం గడిమియుం గలయం బరికించి యందు నే 
ర్పిడుకొని గాఢభంగి రచియించిన చందము నెమ్మనంబులం 
గడు జెలువొంద నుబ్జి వడిం గాల్టలమేంగెం గరం బుదగ్రతన్‌. 105 


ప్రతిపదార్థం: కడంకయున్‌= ప్రయత్నమును; లావునున్‌= బలమును; కరంగి= కరగించి; గట్టిగన్‌= కఠినముగ; కూర్చి= కలిపి; 
ఒనర్చ్భునట్టి= తయారుచేసినట్టి; పేరొడళులన్‌= పెద్ద దేహములను; తాల్మియున్‌= ఓర్పును; కడిమియున్‌= పరాక్రమమును; 
కలయన్‌= కలిసిపోవునట్టుగా; పరికించి= వీక్షించి; అందున్‌= అందులో; నేర్పు= నేర్పరితనమును; ఇడుకొని= ఉంచుకొని 
(అందులో సామర్థ్యము కలవారిని ఉంచుకొని); గాఢ= తీక్ష్‌ణమయిన; భంగిన్‌= విభాగముగా; రచియించిన= సేనను 
రూపొందించిన; చందమున్‌= విధానంతో; నెమ్మనంబులన్‌= నిండైన మనస్సులందు; కడున్‌= మిక్కిలి; చెలువు= సౌందర్యం; 
ఒందన్‌= పొందగా; ఉబ్బి= సంతోషంతో పొంగిపోయి; కరంబు= మిక్కిలి; ఉదగ్రతన్‌= భయంకరంగా; వడిన్‌= వేగంగా - 
కాల్చలము= పదాతిదళము; ఏలాన్‌= వెడలెను. 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ఇది చతురంగ బలాలలో పదాతివర్లనం) ప్రయత్నం, బలం కలగలిపి కరిగించి గట్టిగా పోతపోసినట్టి 
పెద్ద పెద్ద దేహాలు గల వాళ్లలో ఓర్పు, పరాక్రమం కలగలిపి బాగుగా పరీక్షించి అందులో నేర్పరితనం కలవారిని 
మాత్రమే పరిగణించి అధిక విభాగంగా సేనను రూపొందించిన విధానంతో నిండు మనసులందు మిక్కిలి సౌందర్యం 
పొందగా, సంతోషంతో పొంగిపోయి మిక్కిలి భయంకరంగా వేగంగా కాల్బలం యుద్దభూమికి వెడలింది. 


విశేషం: యుద్ద సన్నద్దమయి వెడలే ఈ చతురంగ బలవర్లనం మూలంలో లేదు. అందువలన ఇది తిక్కయజ్వ 
కవనరామణీయకానికి, స్వీయకల్పనకు, స్వతం(త్ర భావనాపటిమకు నిదర్శనం. ఉత్తమ కవనానికి వర్లన, చిత్రణములు ఉచ్చ్వాస 
నిశ్చాసాలు. ఈ వర్లన చిత్రణములే నిశ్చేతన పదార్థాలకు చేతనత్వం పరికల్పించును. స్థావరాలను జంగమాలుగా 
రూపొందించును. మహాకవుల బుద్దిశక్తికి రెండు ముఖ్య లక్షణములుండును. ఒకటి ఊహ. రెండు భావన. ఊహకల్పనము 
వర్షనం. సత్యభావన చిత్రణం. కవిబ్రహ్మ తిక్కయజ్వ సత్యాత్మిక భావన ఈ చతురంగ బల చిత్రణమున సాక్షాత్కరించింది. 
'రూపచిత్రణం, భావ చిత్రణం - చైతన్యచిత్రణం' అని చిత్రణం మూడు విధాలు. వర్ష్య వస్తువునందలి - రూప, భావ, 
చేతనత్వములు కుసుమించి, వికసించి ఫలిస్తే కావ్యశరీరానికి ప్రాణప్రతిష్ట జరుగుతుంది. 


వ. ఇట్లు కురుబలంబు సమరతలంబు చేరం బోవునంతం బాండవబలంబును జనుదెంచె ననిన విని 
యాంబికేయుండు సంజయున కిట్లనియె. 106 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; కురుబలంబు= కౌరవసైన్యము; సమరతలంబు= యుద్దభూమి; చేరన్‌= చేరుటకు; 
పోవన్‌= పోవుచుండగా; అంతన్‌= ఆ సమయమున; పాండవబలంబును= పాండవులయొక్క సైన్యమును; చనుదెంచెన్‌= 
వచ్చెను; అనినన్‌= అని చెప్పగా; విని; ఆంబికేయుండు= అంబిక కుమారుడైన ధృతరాష్టుడు; సంజయునకున్‌; ఇట్టు= ఈ 
ప్రకారముగా; అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: ఈ ప్రకారంగా కౌరవసైన్యం యుద్ధభూమి చేరేటంతలో పాండవ సైన్యం కూడా యుద్ధభూమి చేరిన 
దని విని ధృతర్మాష్టుడు సంజయుడితో ఇట్టా అన్నాడు: 


తే.  'సురనదీ సుతుచావును గురుని చావు. | గర్జుచావును వినిన నా కర్ణములకు 

శల్యుచావు, దుర్యోధనుచావు( జెప్పి, । యధికతరముగ సంతోష మావహింపు. 107 
ప్రతిపదార్థం: సురనదీ= ఆకాశగంగానదియొక్క; సుతు= కుమారుడైన భీష్మునియొక్క; చావును= మరణమును; గురుని= 
ద్రోణునియొక్క; చావున్‌= మరణమును; కర్గుచావును; కర్గునియొక్క మరణమును; వినిన= ఆలకించిన; నా కర్లములకున్‌= 
నా చెవులకు; శల్యుచావున్‌= శల్యుడి యొక్క మరణమును; దుర్యోధను= దుర్యోధనునియొక్క; చావున్‌= మరణమును; 
చెప్పి= వినిపించి; అధికతరగముగన్‌= మిక్కిలి ఎక్కువగ; సంతోషము; ఆవహింపుము= కలుగచేయుము. 


తాత్సర్యం: 'భీష్మ ద్రోణ కర్గుల మరణములను ఆలకించిన నా చెవులకు శల్య దుర్యోధనుల మరణాలను కూడా 
వినిపించి అనుభవశక్యంకాని సంతోషమును కలుగచేయుము. (ఇది ధృతర్మాష్టుడి దుఃఖాతిశయ స్థితిని సూచిస్తున్నది.) 


క,  అమ్మద్రవిభుని ధర్మజు. । డెమ్మెయి( బరిమార్దె. గౌరవేంద్రుని భీముం 
డెమ్మెయి గీటడంచె రణం । బెమ్మెయిం బరిపాటిం జెల్లె? నేర్పడం జెపుమా!' 108 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 55 


ప్రతిపదార్థం: ఆ+మ।ద్రవిభుని= ఆ మద్రదేశ ప్రభువు అయిన శల్యుడిని; ధర్మజుండు= ధర్మరాజు; ఏ+మెయిన్‌= ఏ విధంగా; 
పరిమార్చెన్‌= సంహరించాడు; కౌరవేంద్రుని= కౌరవులకు (ప్రభువు అయిన దుర్యోధనుడిని; భీముండు; ఏ+మెయిన్‌= ఏ 
విధంగా; గీటడంచెన్‌= చంపెను; రణంబు= యుద్దం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; చెల్లెన్‌?= జరిగెను?; పరిపాటిన్‌= (క్రమముగా; 
ఏర్పడన్‌= తేటతెల్లంగా; చెపుమా!= చెప్పుము. 


తాత్సర్యం: మద్రదేశ ప్రభువు అయిన శల్యుడిని ధర్మరాజు ఏ విధంగా సంహరించాడు? దుర్యోధనుడిని భీముడు 
ఎట్టు చంపాడు? యుద్దం ఏ విధంగా జరిగింది? ఇది అంతా క్రమంగా తేటతెల్లంగా చెప్పుము.” 


వ. అనుటయు సంజయుం డమ్మనుజపతి కిట్లను 'వగచుకొలంది కడచనియె; ధీరుండవై వార్త లవధరింపుము. 
109 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ధృతరాష్ట్రుడు) ఇట్టు అడుగగా; సంజయుండు; ఆ+మనుజపతికిన్‌= మానవులకు (ప్రభువు 
అయిన ఆ ధృతరాష్టుడికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; వగచు కొలంది= దుఃఖంయొక్క మితి; కడచనియెన్‌= 
దాటింది (అనగా ఇప్పటికే దుఃఖం అనుభవించగల మితి దాటిపోయింది కాబట్టి); ధీరుండవు+ఐ= ధైర్యంకలవాడవై; వార్తలు 
(నేను చెప్పే); వృత్తాంతాలు; అవధరింపుము= ఏకా(గతతో (శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: ధృతరాష్టుడు ఇట్లా అడుగగా సంజయుడు ఆ ధృతరాష్టుడితో ఇట్టా అన్నాడు: దుఃఖాన్ని అనుభవించగల 
మితి దాటింది. ఇక ధీరుడవై నేను చెప్పే వృత్తాంతాలు, యుద్దవిషయాలు (శ్రద్దగా వినుము. 


క. గంగాసుతగురుకర్ణుల | సంగరమున( బాండుసుతులు సంపుట గన్నా 
రం గనియు నీ తనయు లా । సం గూరిరి వారి. జంపు శల్యుం డనుచున్‌. 110 


ప్రతిపదార్థం: సంగరమునన్‌= యుద్దమునందు; పాండుసుతులు= పాండురాజ కుమారులు; గంగాసుత= గంగాదేవి పుత్రుడు 
అయిన భీష్ముడిని; గురు= (ద్రోణుడిని; కర్గులన్‌= కర్ణులను; చంపుట= సంహరించుట; కన్నారన్‌= (ప్రత్యక్షముగా; నీ 
తనయులు= నీకొడుకులు; కనియున్‌= చూచియు; శల్యుండు; వారిన్‌= వారిని (ఆ పాండవులను); చంపున్‌= చంపును; 
అనుచున్‌= అనుచు; ఆసన్‌= ఆశను; కూరిరి= పొందిరి. 


తాత్పర్యం: యుద్దంలో పాండవులు భీష్మద్రోణ కర్గులను సంహరించటం (ప్రత్యక్షంగా చూచి కూడా నీ కొడుకులు 
శల్యుడు ఆ పాండవులను చంపుతాడనే పేరాశ పొందారు. 


వ. దుర్యోధనుండు దిక్కునూలి యుండియు నడియాసం జేసి తన్ను సంపన్నునిం గాందలంచుచు. 111 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు; దిక్కుమాలి= దిక్కులేక (అనగా ఏ మార్గములేక); ఉండియున్‌= ఉన్నవాడయ్యును; 
అడి+ఆసన్‌+చేసి= వ్యర్థమైన ఆశవలన; తన్నున్‌= తనను; సంపన్నునిన్‌= సంపదకలిగిన వాడు; కాన్‌= అగునట్టుగా; 
తలంచుచున్‌= ఆలోచించుచూ. 


తాత్పర్యం: దుర్యోధనుడు దిక్కుమాలినవాడై ఉండికూడా పేరాశ వలన తనను తాను సకలైశ్వర్యములు కలవాడినిగా 
తలుస్తూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనుజులు(దాను శల్యుని బ్రియాతిశయంబున. జేరం బోవ నా 
యన మును కరు డర్దున శరాహతి( గూలిన నుబ్జి భీము డా 
ర్లిన నడలొంది తల్లడిలు చిత్తము లూటిట నొంద వారలం 
గనుంగొని పల్ములన్‌ శ్రుతిసుఖం బొనరించె నుదగ్రమూర్తియై. 112 


ప్రతిపదార్థం: అనుజులున్‌= తమ్ములును; తాను(దుర్యోధనుడు); ప్రియ= (పేమయొక్క; అతిశయంబునన్‌= ఆధిక్యంవలన; 
శల్యునిన్‌= శల్యుడిని; చేరన్‌= సమీపమునకు; పోవన్‌= వెళ్లగా; ఆయన= ఆ శల్యుడు; మును= ఇంతకుముందు; అర్జున= 
అర్జునునియొక్క; శర= తీక్ష్‌ణమయిన బాణములయొక్క; ఆహతిన్‌= దెబ్బలవలన; కర్షుండు; కూలినన్‌= పడిపోగా; భీముడు; 
ఉబ్బి= సంతోషముతో పొంగి; ఆర్భినన్‌= పెద్దగొంతుతో అరవగా; అడలు= భయము (లేక) దుఃఖము; ఒంది= పొంది; 
తల్లడిలు= చలించిపోయిన; చిత్తములు= మనస్సులు; ఊజటన్‌= ఉపశమనం; ఒందన్‌= పొందునట్టుగా; వారలన్‌= వారిని 
(దుర్యోధనాదులను); ఉద(గ= భయంకరమయిన; మూర్తియె= రూపంకలవాడై (శల్యుడు); కనుయగొని= చూచి; పల్కులన్‌= 
మాటలతో; (శుతిసుఖంబు= చెవులకు ఇంపుకలిగేటట్టు; ఒనరించెన్‌= చేశాడు. 


తాత్సర్యం: తమ్ములు, తాను అధిక ప్రేమతో శల్యుడి చెంతకు చేరగా ఆ శల్యుడు అంతకుముందు అర్జునుడి 
బాణాల దెబ్బలకు కర్షుడు కూలగా భీముడు సంతోషంతో పొంగి అరిచిన ఆర్పులకు భయపడి చలించిపోయిన 
మనసులకు ఉపశమనం కలిగేటట్టు - ఆ దుర్యోధనాదులను చూచి భయంకర రూపం కలవాడై మాటలతో వారి 
చెవులకింపు కలిగించాడు. 


వ. ఇట్లు సమరోత్సాహ సమగ్రుందయిన మద్రపతి సర్వతోభద్ర వ్యూహంబు వన్నించె నందు ముఖంబున మద్రపతి 

ర్థపుత్ర ప్రముఖ పరివృతుందై తాను నిలిచె. వలపట శకయవనసమేతుండై కృపాచార్యుండును దాంపటం 
గర్తసహితుందై కృతవర్మయు వెనుక. గాంభోజసహాయుండై యశ్వత్చామయు నడుమ గురువీర 
పరిరక్షితుండయి కౌరవేశ్వరుండును నతని ముందట. గరివుటాగ్ర భాగవర్తియైై బహుల 
చతురంగంబులతోడ శకునియు నిలుచునట్లుగా నొనర్షి పేర్చి యురవణించె. నంతక మున్ను పాండవులు 
మూండు మొగంబులుగా మోహరించిరి. ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకు లగ్రేసరులుగా భీమార్జును లగ్రజునగ్ర 
భాగంబున శోభిల్లి సీతారూప విద్యోతితంబైన శల్యుకేతనంబు సూచి త్రోచి నడచి' రనిన విని ధృతరాస్తుం 
డప్పటికి మనకు. బాండవులకుం గల సేనాంగంబుల కొలంది యెలింగింపు' మనవుడు సంజయుం డా 
జనపతికిట్లను మనకు. బదునొకండు వేలు రథంబులును బదివేలు నేడు నూటు గజంబులును రెండు 
లక్షలు హయంబులును మూడు కోట్లు పదాతులును వారికి నాజువేలు రథంబులును మూండువే 
లేనుంగులును లక్ష గుట్టింబులును కోటి కాల్టలంబులును గలిగియుండె నయ్యొడ్డనంబు లొండొంటి గెలుచు 
నగ్గలిక డగ్గరియె నట్టియెడ. 113 


(® 2 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; సమర= యుద్దమునందలి; ఉత్సాహ= ప్రయత్నముతో; సమ(గ్రుండు= సంపూర్ణ్ణుడు; 
అయిన; మద్ర= మ(ద్రదేశమునకు; పతి= అధిపతి (భర్త) అయిన శల్యుడు; సర్వతోభద్ర= సర్వతోభ[ద్రము అను పేరుగల; 
వ్యూహంబు= యుద్ద తంత్రరచనము; పన్నించెన్‌= సిద్దము చేసెను; (మహాభారత యుద్దమున భీష్ముడు - గరుడ వ్యూహమును 
(ద్రోణుడు పద్మవ్యూహము చ(క్రవ్యూహము చ[క్రళకట వ్యూహములను; కర్గ్లుడు-మకర వ్యూహమును; శల్యుడు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 57 


సర్వతోభద్రవ్యూహమును రచించిరి. అర్జునుని (ప్రతిజ్ఞనుండి జయంద్రథుని రక్షించుటకు (ద్రోణుడు చక్రశకట వ్యూహమును 
రచించెను. సర్వతోభ(ద్రము అను ఒక యోగముద్ర కలదు. దీనికి వరుణుడు అధిదైవము. విష్ణు రథమునకు సర్వతోభద్రమని 
సేరు.); అందున్‌= అందు; (ఆ సర్వతోభ(ద్రవ్యూహమునందు); ముఖంబునన్‌= ముఖస్థానమున; మ(ద్రపతి= మద్రదేశమునకు 
భర్త అయిన శల్యుడు; ప్రముఖ= గొప్పవారైన; కర్లపుత్ర= కర్గుడియొక్క పుత్రులతో; పరివృతుండై= చుట్టబడినవాడై; తాను 
(శల్యుడు); నిలిచెన్‌= ఉండెను; వలపటన్‌= కుడివైపున; శక= శకులతో; యవన= యవనులతో; సమేతుండై= కూడియున్నవాడయి; 
కృపాచార్యుండును; దాయటన్‌= ఎడమవైపున; (త్రిగర్త= (త్రిగర్త దేశవీరులతో; సహితుండై= కూడియున్నవాడై; కృత వర్మయున్‌= 
కృతవర్మయును; వెనుకన్‌= వెనుకవైపున; కాంభోజసహాయుండై= కాంభోజవీరులు తోడుగాఉన్నవాడై; అశృత్తామయున్‌; నడుమన్‌= 
మధ్యభాగమున-కురువీర= కౌరవవీరులచేత; పరిరక్షితుండు+అయి= కాపాడబడువాడై; కౌరవ= కౌరవులకు; ఈశ్చరుండును= 
ప్రభువు అయిన దుర్యోధనుండును; అతనిముందటన్‌= ఆ దుర్యోధనుడిముందు; కరి= ఏనుగుల; ఘటా= సమూహంయొక్క; 
అ(గ్రభాగ= ముందుభాగమున; వర్తియె= ఉన్నవాడై; బహుల= విశాలమైన; చతురంగంబులతోడన్‌= చతురంగబలంబులతోడ; 
శకునియున్‌; నిలుచునట్టుగాన్‌= ఉండునట్టుగా; ఒనర్భి= చేసి; పేర్చి= చతరంగబలములు ఒకదాని తరువాత ఒకటి వరుసగా 
ఉంచి; ఉరవణించెన్‌= విజృంభించెను; అంతకమున్ను= అంతకంటె ముందుగా; పాండవులు; మూండు మొగంబులుగాన్‌= 
మూ(డు ముఖములుగా (త్రిముఖ వ్యూహముతో); మోహరించిరి= వ్యూహమును పన్నిరి; ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు= 
ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకియును; అ(గ్రేసరులుగాన్‌= ముందు ఉన్నవారు కాగా (మూడు ముఖములయొక్క 
ముందుభాగమున మువ్వురును యథాక్రమముగా ఉండగా); భీమార్జునులు= భీముడును, అర్జునుడును; అగ్రజు= అన్న 
అయిన ధర్మరాజుయొక్క= అ(గ్రభాగంబునన్‌= ముందుభాగమునందు; శోభిల్లి= ప్రకాశించి; సీత్రా= పసుపు రంగుకల (లేక 
చిత్రవిచిత్ర వర్షములు కల); రూప= ఆకారముతో; విద్యోతితంబైన= (ప్రకాశించుచున్న; శల్యు= శల్యునియొక్క; కేతనంబు= 
రథముపై ఉన్నటెక్కెము (జెండా); చూచి; త్రోచి= వేగిరపడి; నడచిరి= యుద్దమునకు వెడలిరి; అనినన్‌= (సంజయుడు) ఇట్టు 
చెప్పగా; విని; ధృతర్మాష్టుండు; అప్పటికిన్‌= ఆ సమయమునకు; మనకున్‌= మనకు (అనగా కౌరవపక్షమునకు); పాండవులకున్‌; 
కల= ఉన్నట్టి; సేనా= సైన్యముయొక్క; అంగంబుల= విభాగములయొక్క (అనగా చతురంగంబులయొక్క); కొలంది= 
పరిమితి; ఎతీంగింపుము= తెలియచేయుము; అనవుడున్‌= (ధృతరాష్టడు) ఇట్టు అడి గినవెంటనే; సంజయుండు; ఆ 
జనపతికిన్‌= ఆ ధృతర్శాష్టునికి; ఇట్టు= ఈ విధముగా; అనున్‌= చెప్పెను; మనకున్‌= మనకు (కౌరవపక్షమునకు); 
పదునొకండువేలు= పదకొండు వేలు; రథంబులును; పదివేలు; ఏడునూణు= ఏడువందలు; గజంబులును= ఏనుగులును; 
రెండులక్షలు; హయంబులును= గుర్రములును; మూడుకోట్టు; పదాతులును= కాల్చలమును; వారికిన్‌ (అనగా పాండవులకు); 
ఆటువేలు; రథంబులును; మూడువేలు; ఏనుంగులును; లక్ష గుజ్జంబులును; కోటి; కాల్చ్బలంబులును; కలిగి; ఉండెన్‌; 
అ+ఒడ్డనంబులు= ఆ సేనావ్యూహంబులు; ఒండొటిన్‌= ఒకదానితో ఒకటి (క్రమముగా; గెలుచు= గెలిచే; అగ్గలికన్‌= 
ఉత్సాహంతో; డగ్గణియెన్‌= దగ్గరపడియెను (సమీపమునకు చేరెను); అట్టియెడన్‌= అటువంటి సమయంలో. 


తాత్సర్యం: ఈ ప్రకారంగా యుద్ద సన్నద్దుడయిన శల్యుడు సర్వతోభద్ర వ్యూహం సిద్దం చేశాడు. ఆ సర్వతోభద్ర 
వ్యూహమునందు ముఖస్థానంలో కర్షపుత్రులతో చుట్టబడినవాడై శల్యుడు నిలిచాడు. కుడివైపు శకయవన సమేతుడై 
కృపాచార్యుడున్నాడు. ఎడమవైపు త్రిగర్త వీరులతో కూడి కృతవర్మ ఉన్నాడు. వెనుకవైపు కాంభోజులు తోడుగా 
అశ్వత్థామ నిలిచాడు. నడుమభాగంలో కురువీరులతో దుర్యోధనుడు ఉన్నాడు. ఆ దుర్యోధనుడికి ముందు 
గజసమూహం ఉన్నది. దానికి అ(గ్రభాగంలో చతురంగబలాలతో శకుని నిలిచాడు. ఈ విధంగా సర్వతోభద్రవ్యూహాన్ని 
సిద్దపరచి, ఒకటి తరువాత ఒకటి వరుసగా ఉంచి, వేగిరపాటుతో శల్యుడు సమరోత్సాహ సమ(గ్రుడయ్యాడు. 
అంతకంటె ముందుగానే పాండవులు మూడు ముఖాలుగా వ్యూహాన్ని సిద్దపరిచారు. అనగా [త్రిముఖ వ్యూహాన్ని 
పన్నారు. ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకులు ముగ్గురు మూడు ముఖాల సేనలకు అ(గ్రభాగంలో నిలిచారు. భీమార్జునులు 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగ్రజాడయిన ధర్మరాజునకు ముందుభాగాన నిలిచి ప్రకాశించారు. అప్పుడు పసుపురంగుతో ప్రకాశిస్తున్న శల్యుడి 
కేతనం చూచి పాండవులు వేగంగా యుద్దానికి నడిచారు. సంజయుడు ఇట్టా చెప్పగా విని ధృతరాష్ట్రుడు: 
“'మనకును, పాండవులకు ఆ యుద్ద సమయంలో కల చతురంగ బలముల పరిమితిని వివరించుము” అన్నాడు. 
ఇట్టు ధృతర్మాష్టుడు అడిగిన వెంటనే సంజయుడు ధృతరాషుడి కిట్టా చెప్పాడు. మనకు అనగా కౌరవపక్షానికి, 
పదకొండు వేలు రథాలు, పదివేల ఏడువందల ఏనుగులు, రెండు లక్షల గుర్రాలు, మూడు కోట్లు కాల్బలం, 
పాండవులకు ఆరువేలు రథాలు, మూడువేలు ఏనుగులు, లక్ష గుర్రాలు, కోటి కాల్బలం ఉన్నది. ఇట్లుండగా ఆ 
సేనా వ్యూహాలు ఒకదానితో ఒకటి 7లిచే ఉత్సాహంతో సమీపించాయి. అటువంటి సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: మహాభారతముననుసరించి (త్రిగర్హమను జనపదము కలదు. అచ్చట నివసించు రాజుపేరు (త్రిగర్తుడు. త్రిగర్తరాజు 
'సురథుడు' అనువాడు కలడు. అతడు ఏనుగుతో సహా నకులుడిచే చంపబడెను (ద్రోణపర్వము). (త్రిగర్తరాజు 'సుశర్శ' 
ప్రసిద్దుడు. ఇతడు దక్షిణ గోగ్రహణము నిర్వహించెను. అందు భీముడిచే ఓడింపబడినాడు. ఇక ఒక (త్రిగర్తరాజునకు 
అయిదుగురు సోదరులు కలరు. అందు 'సత్యరథుడు' ముఖ్యుడు. (త్రిగర్తదేశ నామముతో వ్యవహరింపబడు వీరులైన 
రాజులు అనేకులు కురుక్షేత్ర సంగ్రామమున కౌరవపక్షమున ఉండి పోరాడిరి. ఈ సర్వతోభద్ర వ్యూహమున - కృతవర్మతో 
ఉన్న త్రిగర్తుల పేరు చెప్పుటకు వలనుపడదు. 'సుశర్మ' కాని 'సత్యరథుడు" కాని కావచ్చును. మూలమున 'త్రిగర్తై' అని 
ఉన్నందువలన (త్రిగర్త దేశముయొక్క వీరులు అని చెప్పుట ఉచితము. కాంభోజదే శమనగా-(ప్రస్తుత 'కాబోలి” ముఖ్య 
పట్టణముగా గల ఆస్ట్రనిస్తాన్‌. మహాభారత కాలమున ఆ దేశమును పాలించురాజు సుదక్షిణుడు. అతడు మహారథుడు. ఈ 
సుదక్షిణుని అర్జునుడు సంహరించినట్టు ద్రోణపర్వ్పమున కలదు. అందువలన సుదక్షిణుని తండ్రి సైన్యసమేతముగా ఇచ్చట 
అశ్వత్థామకు తోడుగా ఉండి ఉండవచ్చును. మూలమున '"కాంబోజైః అని ఉన్నందువలన కాంబోజవీరులు అని చెప్పుట 
ఉచితము. కాంబోజి - కాంభోజి - ఇందు 'కాంబోజు శుద్దరూపము. 


ఉ. ఒండొరులన్‌ జయించుమతి నుద్ధటలీలల( జాల నొప్పి య 
ప్పాండవ కౌరవుల్‌ పెనంగు భంగిం గనుంగొను వేడ్క నొక్కొ? యీ 
తండు మహాద్రి నెక్కె నన6 దద్దయు. జెన్నగు బింబకాంతి న 
ర్కుం డభిరాము(డై పొడుపు గొండపయిన్‌ వెలుంగొందె. జూడంగన్‌. 114 


ప్రతిపదార్థం: ఒండొరులన్‌= ఒకరినొకరు (పరస్పరము); జయించు= గెలుచు; మతిన్‌= తలంపుతో; ఉద్భట= అధికమయిన; 
లీలలన్‌= చేష్టలతో (అనగా సంగ్రామ క్రీడలతో); చాలన్‌= మిక్కిలి; ఒప్పి= (ప్రకాశించి; ఆ+పాండవకౌరవుల్‌= ఆ పాండవులు, 
కౌరవులు, పెనంగు= యుద్ధముచేయు; భంగిన్‌= విధానమును; కనుంగొను= చూచెడి; వేడ్కన్‌= కుతూహలముతో; ఈతండు= 
ఈతడు (ఈ సూర్యుడు); మహా+అ(ద్రిన్‌= ఉదయపర్వతమును; ఎక్కెన్‌= ఎక్కెను; ఒక్కొ?; అనన్‌= అనునట్టుగా; 
తద్దయున్‌= మిక్కిలి; చెన్ను+అగు= ఎధ్రని; బింబకాంతిన్‌= బింబముయొక్క (ప్రకాశంతో; అర్కుండు= సూర్యుడు; 
చూడంగన్‌= చూడగా; అభిరాముడై= మనోహరుడై; పొడుపు= తూరుపు; కొండపయిన్‌= కొండమీద; వెలు(గు+ఒందెన్‌= 
'ప్రకాళించెను. 


తాత్సర్యం: ఒకరినొకరు పరస్పరం జయించే తలంపుతో ఆ పాండవ కౌరవులు యుద్దనీతిని పాటించి యుద్దాన్ని 
చేసే విధానాన్ని చూచే కుతూహలంతో సూర్యుడు మేరుపర్వతాన్ని అధిరోహించాడా? అనునట్టు మిక్కిలి ఎర్రని 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 59 


బింబకాంతితో సూర్యుడు మనోజ్ఞుడై తూర్పు దిక్కున (ప్రకాశించాడు. (సూర్యోదయ మయిందని తాత్పర్యం. ఇది 
సూర్యోదయ వర్ణనం.) 


విశేషం: అలం: ఉత్రేక్ష. 
చ. అరసి యనాగతం బెజుంగునట్టి మనంబులు గల్లు పాండుభూ 
వరసుతబంధుమిత్రకురువర్గ సుహృజ్జనకోటు లత్తథిం 
బొరసె నతిప్రమోదమును భూరివిషాదమునా(గ నంబుజో 
త్మరము వికాసమయ్యె( గుముదంబులు మీలన మొందె నెంతయున్‌. 115 


ప్రతిపదార్థం: అరసి= ఆలోచించి; అనాగతంబు= జరుగబోవునది (భవిష్యము); ఎజుంగునట్టి= తెలియునట్టి; మనంబులు= 
మనస్సులు; కల్లు= కలిగిన; పాండుభూవర= పాండురాజుయొక్క; సుత= కుమారుల; బంధు= చుట్టముల; మిత్ర= 
స్నేహితులయొక్క; కోటులు= సమూహములు; కురువర్గ= కౌరవ విభాగముయొక్క; సుహృద్‌+జన= స్నేహితులయొక్క; 
కోటులు= సమూహములు; ఆ+తటణిన్‌= ఆ సమయమునందు; అతిప్రమోదమును; మిక్కిలి ఆనందమును; భూరి= అధికమయిన; 
విషాదమున్‌= దుఃఖమును; పొరసెన్‌= పొందెను; నాంగన్‌= అన్నట్టు; అంబుజ= పద్మములయొక్క; ఉత్కరము= 
సముదాయముయొక్క; వికాసము= వికసనము; అయ్యెన్‌= ఐనది; కుముదంబులు= కలువలు; ఎంతయున్‌= మిక్కిలి; 
మీలనము+ఒందెన్‌= ముడుచుకొన్నాయి. 


తాత్సర్యం: ఆలోచించి జరుగబోయేది తెలియునట్టి మనస్సులు కలిగిన పాండవులు, వారి బంధుమిత్ర సముదాయం 
అత్యంతానందాన్ని, అట్లే జరుగబోయేది తెలియునట్టి మనస్సులు కలిగి కురువర్గంవారి సుహృజ్జన సముదాయం 
అధిక దుఃఖమును పొందెనా! అనునట్టుగా ఆ సూర్యోదయ సమయంలో తామరలు వికసించాయి. కలువలు 
ముకుళించాయి. 


విశేషం: అలం: (క్రమాలంకార అనుప్రాణితం - ఉ(త్రేక్షాలంకారం. ఇది సూర్యోదయ వర్షనం. సూర్యోదయసమయాన 
తామరలు వికసించటం - కలువలు ముకుళించటం, చంద్రోదయ సమయాన కలువలు వికసించటం, తామరలు ముకుళించటం 
ప్రకృతి ధర్మం. తామర వికాసం ఆనందానికి, కుముదం ముకుళించటం దుఃఖానికి ప్రతీకలుగా పాండవపక్షం విజయానందం 
కౌరవపక్షం అపజయ దుఃఖం పొందేటట్లుగా క్రమంగా ఉత్రేక్షించబడ్డాయి. 
సీ, కుంజరనికురుంబకుంభస్థలీసంగ । సిందూరరుచులతో. జెలిమి చేసి 

కేతనవ్రాతసంకీలితమాణిక్య । రశ్ముల గెడ విహారంబు సలిపి 

సైనికనికరవక్షస్థలపరిలిప్త । కాశ్మీర దీప్తుల గౌంగిలించి 

దండనాథోత్కరచండభావోద్వ్యృత్త । చక్షుఃప్రభలు( దారు సరసమాడి 


తే. యంశుజాలంబు లుభయసైన్యంబులందు€ । బరంగి బహువిధశస్తాస్తకిరణతతుల 
బెరసి పరభాగలక్ష్మి దీపించి మెజియ । బాల్యరమణీయుండగు చిత్రభాను. డొప్పె. 116 


ప్రతిపదార్థం: కుంజర= ఏనుగులయొక్క; నికురుంబ= సమూహముయొక్క; కుంభస్థలీ= కుంభస్థలములందు; సంగ= కూడి 
ఉన్న; సిందూర= సిందూరముయొక్క; రుచులతోన్‌= కాంతులతో; చెలిమిన్‌= స్నేహమును; చేసి; కేతన= జెండాలయొక్క; 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


(వ్రాత= సమూహమునందు; సంకీలిత= పొదుగబడిన; మాణిక్య= కెంపులయొక్క; రశ్ములన్‌= కాంతులతో; గెడ= జతకూడి 
(స్నేహముచేసి); విహారంబు; సలిపి= చేసి; సైనిక= సేనలయొక్క; నికర= సమూహములయొక్క; వక్షస్టల= ఉరఃస్టలములందు; 
పరిలిప్త= బాగుగా పూయబడిన; కాళ్మీర= కుంకుమపువ్వుల; దీస్తులన్‌= కాంతులను; కౌంగిలించి; దండనాథ= సైన్యాధిపతులయొక్క; 
ఉత్కర= సమూహములయొక్క; చండ= రోషపూరితమయిన; భావ+ఉద్కృత్త= భావములతో వృద్దిపాందిన; చక్షుః= 
నేత్రములయొక్క; ప్రభలున్‌= కాంతులును; తారున్‌= తామును; సరసము= శృంగార సంభాషణము; ఆడి= చేసి; అంశు= 
కిరణములయొక్క; జాలంబులు= సమూహములు; ఉభయ= రెండుపక్షముల; సైన్యములందున్‌= సేనలయందును; పర(గి= 


వ్యాపించి; బహువిధ= పలురకములయిన; శస్త్ర= సామాన్య ఆయుధములయొక్క; అస్త్ర= మం(తపూతములయిన 


= 
ఆయుధములయొక్క; కిరణ= కాంతులయొక్క; తతులన్‌= సమూహాలతో; బెరసి= కలిసి; పరభాగ= తూర్పుదిక్కుయొక్క; 
లక్ష్మి= సౌందర్యము; దీపించి= (ప్రజ్వలించి; మెరయన్‌= (ప్రకాశించేటట్టుగా; బాల్య= పసితనంచేత; రమణీయుండు= సౌందర్యము 


కలవాడు(శోభకలవాడు); అగు= అయినట్టి; చిత్రభానుండు= బాలసూర్యుడు (ఉదయసూర్యుడు); ఒప్పెన్‌= (ప్రకాశించెను. 


తాత్సర్యం: ఉదయసూర్యుడి కిరణాలు ఏనుగుల గుంపులయొక్క కుంభస్థలాల అందలి సిందూరకాంతులతో 
చెలిమి చేసి, జెండా కొయ్యల సమూహాలందు పొదుగబడిన కెంపుల కాంతులతో జతగూడి విహారం సలిపి, సేనా 
సమూహాల ఉరఃస్టలాలందు పూయబడిన కుంకుమపువ్వుల కాంతులను కౌగిలించి, సైన్యాధిపతుల సమూహాలయొక్క 
రోషపూరిత భావాలతో వర్షిల్లిన నేత్రకాంతులతో కదిసి సరసమాడి, ఉదయసూర్యుడి కిరణసమూహాలతో కలిసి, 
తూర్పుదిక్కుయొక్క సౌందర్యం (ప్రజ్యలించి ప్రకాశించేటట్టుగా పసితనపు శోభతో ఉదయసూర్యుడు (ప్రకాశించాడు. 


నిశేషం: అలం: ఉ(త్రేక్ష ఇదికూడా సూర్యోదయ వర్లనమే. ఈ వర్లనలో తిక్కన శబ్దవైచిత్రిని ప్రదర్శించారు. ఒకే అర్థం ఇచ్చే 
పలు శబ్దాలను ప్రయోగించటం శబ్దవైచిత్రి. వర్ల్షనలందు శబ్దవైచిత్రిని, చిత్రణలందు అర్హవైచిత్రిని ప్రదర్శించటం తిక్కనకు 
అలవాటు. ఈ సీసపద్యంలో సమూహం అనడానికి నికురంబ, (వ్రాత, నికర, ఉత్కర, జాలంబులు -తతులు, అని ఆరు 
శబ్దాలను ప్రయోగించాడు. అట్లే కాంతులు అనే అర్థానికి రుచులు, రశ్ములు, దీప్తులు, ప్రభలు, కిరణములు- అని అయిదు 
శబ్దాలు ప్రయోగించాడు. ఇంకను - లేత ఎరుపు రంగు అర్థానికి - సిందూరము - మాణిక్యము - కాళ్మీరము- అని మూడు 
శబ్దాలు ప్రయోగించాడు. ఈ సూర్యోదయవర్లనం అమూలకం. అనేక వర్షభాసురమైన బాలభానుని కాంతులు కుంజర-కేతన- 
సైనిక-దండనాథుల వివిధాంశములతో కూడి ఉన్నట్టు వర్షింపబడెను. చెలిమిచేయుట, విహరించుట, కౌగిలించుట, సరసమాడుట 
అనునవి ఆ రెంటి సమ్మేళనమును సూచించు సరసశబ్దములు, సామ్యార్థవాచకాలు. ఈ వర్లన తిక్కన వర్లనానైపుణ్యానికి 


గీటురాయి. 


కురుపాండవుల పదునెనిమిదవనా(టి యుద్ద ప్రారంభము (సం. 9-7-43) 


వ. ఇట్లు పూర్వసంధ్యాసమయంబున. దార్మొని భేరీప్రముఖ తూర్య నిస్వనంబులు నింగి వొంగం జెలంగ. 
117 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ్రకారముగ; పూర్వసంధ్యా= ఉదయసంధ్యయొక్క; సమయంబునన్‌= కాలమున; తార్కొని= 
ఎదుర్కొని; భేరీ= భేరీ అను వాద్య విశేషము; (ప్రముఖ= మున్నగు; తూర్య= తూర్యములను వాద్య విశేషములయొక్క 
(తూతూ బూరాలని జానపదుల వ్యవహారము); నిస్వనంబులు= ధ్వనులు; నింగి= ఆకాశము; పొంగన్‌= పొంగునట్టుగా; 
చెలంగన్‌= (మోయగా. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 61 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా ఉదయకాలంలో కురుపాండవులు వారి సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొని భేరీ 
తూర్యధ్వనులు ఆకాశం మారుమోగేటట్టు వినిపిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ఒండొంటి( దాంకి హేతులు | మండంగ6 దచ్చూరతతులు మహి రాలంగ ను 
ద్దండత( గలయం బెరసెను । రెండు మొనలు. గ్రూరతరపరిస్పురణములై. 118 


ప్రతిపదార్థం: ఒండొంటిన్‌= ఒకదానితో ఒకటి; తా(కి= తగిలి; హేతులు= పొడవైన కత్తులు; మండంగన్‌= మండగా; తద్‌+ 
చూర్ల= ఆ పొడులయొక్క; తతులు= సమూహములు; మహిన్‌= భూమియందు; రాలంగన్‌= పడగా; కలయన్‌= అంతట; 
ఉద్దండతన్‌= అధికముగా; రెండుమొనలున్‌= రెండు పక్షాల సైన్యాలును; క్రూరతర= మిక్కిలి భయంకరముగా; పరిస్ఫురణంబులై= 
తలపించునవియై; బెరసెను= కలియబడెను. 


తాత్సర్యం: కత్తులు ఒకదానితో మరియొకటి తగిలి మంటలు లేవగా పొడి అయిపోయిన ఆ ఆయుధాల పోగులు 
భూమిపై రాలగా భయంకరంగా ఆ కురు పాండవసేనా వ్యూహములు కలియబడ్డాయి. 


వ. ఇత్తెబింగున( దలపడి. 119 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ (ప్రకారముగా; తలపడి= కలియబడి. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా కురుపాండసేనలు కలియబడి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అరదంబులు నరదంబుల. । గరులు గరుల హరులు హరులఈ. గాల్వురు మణీ గా 
ల్వురం దాళశి పెనంగెం గడు భీ । కర భంగులు మెచ్చు దేర గగనచరులకున్‌. 120 


ప్రతిపదార్థం: అరదంబులన్‌= రథములతో; అరదంబులును= రథములును; కరులన్‌= ఏనుగులతో; కరులున్‌= ఏనుగులును; 
హరులన్‌= గుర్రములతో; హరులున్‌= గుర్రములు; మటీ= ఇంకను; కాల్వురన్‌= కాల్పలముతో; కాల్వురున్‌= కాల్బలము; 
తాంకి= ఎదుర్కొని; కడున్‌= మిక్కిలి; భీకర= భయంకరమయిన; భంగులు= పద్దతులు; గగన= ఆకాశమునందు; చరులకున్‌= 
సంచరించువారికి (అనగా సిద్ద సాధ్యగరుడగంధర్వ యక్షకిన్నర కింపురుషాది దేవయోనులకు); మెచ్చుదేరన్‌= మెప్పుకలిగేటట్టు; 
సపెనలాన్‌= పోరాడెను. 


తాత్సర్యం: రథాలు రథాలతో, ఏనుగులు ఏనుగులతో, గుర్రాలు గుర్రాలతో, కాల్బలం కాల్బలంతో ఎదుర్కొని 
మిక్కిలి భయంకరమైన యుద్ద రీతులతో గగన సంచారు లయిన దేవయోనులకు మెప్పు కలిగేటట్టు పోరాడాయి. 
(అనగా చతురంగ దళాలు ఒకదానితో ఒకటి భయంకరంగా పోరాడాయి అని తాత్సర్యం.) 


చ.  పెనుపును నాకసం బవియు బృంహితముల్‌ దము నుగ్రగర్జిత 
స్వనములతోడి మేఘముల చందముగా నొనరింప మీ(ది యో 
ధనికర మేయు సాయకవితానము భీషణవృష్టి గా రయం 
బున బయికొన్న యేనుంగుల పోరున( దేరులు దేలె నెత్తుటన్‌. 121 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పెనుపును= ఎంతోగొప్పగా; ఆకసంబు= ఆకాశము; అవియు= (బ్రద్దలయ్యే; బృంహితముల్‌= ఘీంకారములు; 
తమున్‌= తమను (ఆ ఏనుగులను); ఉ(గ్ర= భయంకరములయిన; గర్జిత= ఉరుముచున్న ఉరుములయొక్క; స్వనములతోడి= 
ధ్వనులతోకూడియున్న; మేఘముల= మబ్బులయొక్క; చందము= విధము; గాన్‌= అగునట్టుగా; ఒనరింపన్‌= చేయగా; 
మీ6ది= మీదను ఉన్న; యోధ= వీరులయొక్క; నికరము= సమూహము; ఏయు= ప్రయోగించు; సాయక= బాణములయొక్క; 
వితానము= సమూహము; భీషణ= భయంకరమయిన; వృష్టి= వర్షము; గాన్‌= అగునట్టుగా; రయంబునన్‌= వేగముగా; 
పయికొన్న= మార్కొనిన; ఏను(గులపోరునన్‌= ఏనుగులయొక్క పోరాటమునందు; నెత్తుటన్‌= రక్తమునందు; తేరులు= 
రథములు; తేలెన్‌= తేలెను. 


తాత్సర్యం: ఆకాశాన్ని (బ్రద్దలు చేసే గొప్ప ఘీంకృతులు తమను ఉరుములతో కూడిన మేఘాలుగా చేయగా, 
మీదనున్న యోధులు వేసే బాణాల సమూహం భయంకరమైన వర్షంగా మారి - వేగంగా మార్కొనిన ఏనుగుల 
పోరులో రథాలు రక్తంలో తేలాయి. 


విశేషం: అలం: ఉటత్రేక్ష. జొన్నత్య ధర్మమున ఆకాశంతో, బృంహిత ధర్మమున మేఘాలతో సాయకవితాన ప్రయోగ 
ధర్మమున వృష్టితో ఉటత్రేక్షించి తిక్కయజ్వ చంపకమాలతో ఉత్రేక్షమాలికలల్లాడు. నెత్తుట తేరులు తేలుట అతిశయోక్తి. 
(బ్రహ్మర్షి వ్యాస భగవానుడిని కవిబ్రహ్మ ఈ గజసం([గ్రామ వర్షనంలో అతిశయించి, మూలానికి మెరుగులు పెట్టాడు. 


మూలం: 


'గజానాం భీనురూసాణాం ద్రవతాం నిఃస్వనో మహాన్‌ । 
అశూయత యథాకాలే జలదానాం నభస్తలే ॥ 
నాగైెరభ్యాహతాః కేచిత్‌ సరథా రథినో౭. పతన్‌ | 
వ్యద్రవన్త రణే నీరా ద్రాన్యమాణా మదోత్కటైః ॥ (శల్య- 9 - 3, 4) 
తే. కరులగమి వొదివి రథముల్‌ గాలుకొనంగ । నీక మరలిన ఘోటకానీకములను 
బిరుదుమగల మొత్తములను బిండిపీ(చు | సేయు బలితంపునేర్పు లచ్చెరువు6 బెను6 ప. 122 


ప్రతిపదార్థం: కరుల= ఏనుగులయొక్క; గమి= గుంపు; పొదివి= చుట్టుముట్టి; రథముల్‌= రథాలు; కాలుకొనంగన్‌= 
కాలుపెట్టడానికి; -ఈక= ఇయ్యక (అనగా కాలునిలుపుటకు అవకాశమీయక); మరలిన= తిరిగిపోయిన; ఘోటక= గుర్రములయొక్క; 
అనీకములను= సేనలను; బిరుదు= శౌర్యచిహ్నములుగల; మగల= వీరులయొక్క; మొత్తములను= సమూహములను (అనగా 
అతిరథ మహారథ రథ అర్హరథులను); పిండిపీచుసేయు= పిండి, పీచు చేయుచున్న (ఇది తెలుగు జాతీయ ప్రయోగము); 
బలితంపు= బలిష్టములయిన; నేర్పులు= చేస్టలు(నేర్పరితనములు); అచ్చెరువున్‌= ఆశ్చర్యమును; పెనుయెన్‌= పెంపు చేయగా. 


తాత్సర్యం: ఆ యుద్దమునందు ఏనుగులగుంపు రథాలను చుట్టుముట్టి కాలు నిలుపటానికి అవకాశమీయనందువలన 
మరలిపోయిన ఆ రథాలను లాగే గుర్రాలను, ఆ రథాలను అధిరోహించిన అతిరథ మహారథ అర్హరథ మొదలైన 
బిరుదులు గల వీరుల సమూహాలను పిండి, పీచు చేస్తున్న ఆ ఏనుగులయొక్క బలిష్టమయిన చేష్టలు ఆశ్చర్యాన్ని 
అధికం చేస్తుండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇది తిక్కయజ్వ్య కవిత యందలి చైతన్య చిత్రణ సౌందర్యం. (మూలము 121 పద్య విశేషంలో ఇవ్వబడింది.) 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 63 


క పటురయమున నాశ్వికు లొ । క్కటం బెక్కం డ్రెక్కి రథనికరములు ర్సుడితి 
త్రుటితాకృతులుగ విహరిం । చుట యెక్కుడు వేడ్మసేయ సురగణమునకున్‌. 123 


ప్రతిపదార్థం: పటు= తీవ్రమయిన; రయమునన్‌= వేగమున; ఆశ్వికులు= గుర్రములను ఎక్కి యుద్దము చేయువారు; 
ఒక్కటన్‌= ఒక్కసారిగా (ఏకకాలమున); సెక్కం(డ్రు= పలువురు; రథ= రథములయొక్క; నికరములు= సమూహములు; ఎక్కి; 
రుడితి= అతిశీఘ్రముగ (వెనువెంటనే); (త్రుటిత= ముక్కలు ముక్కలుగా చేయబడిన; ఆకృతులుగన్‌= ఆకారాలు కలుగునట్టుగ; 
విహరించుట= వేడుకతో సంచరించుట; సుర= దేవతలయొక్క; గణములకు(న్‌)= సమూహములకు; ఎక్కుడు= మిక్కిలి; 
వేడ్క= వేడుక; చేయన్‌= చేయుచుండగా. 


తాత్సర్యం: అతి శీఘ్రంగా పలువురు ఆశ్వికులు ఒక్కసారిగా రథాలను ఎక్కి వెనువెంటనే ముక్కలు ముక్కలుగా 
(త్రుంచిన ఆకారాలు అయ్యేటట్టు చేయడం దేవతా సమూహాలకు మిక్కిలి సంతోషం కలిగిస్తూ ఉండగా. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


క. పలువుర నొక్కండు నొక్కనిం | బలువురు€ దెగటార్దుటయును బలుదెజ(గుల మూ 

కలు పలుదెటి(గుల( దలంపడి | పొలియించుట పొలియుటయును బొరి నుగ్రముగన్‌. 124 
ప్రతిపదార్థం: ఒక్క(డున్‌= ఒక్కడు; పలువురన్‌= అనేకులను; ఒక్కనిన్‌= ఒక్కనిని; పలువురున్‌= అనేకులును; 
తెగటార్చుటయును= చంపుటయును; పలుతెజంగుల= అనేక విధములయిన; మూంకలు= సమూహములు (అనగా సేనా 
సమూహములు); పలు తెజంగుల= అనేక విధములుగ; తలంపడి= కలియబడి(పోరాడి); పొలియించుట= చంపుట; 
పొలియుటయును= చచ్చుటయును; పారిన్‌= మిక్కిలి; ఉ(గ్రముగన్‌= భయంకరం కాగా. 


తాత్సర్యం: ఒక్కడు పలువురను, పలువురు ఒక్కడిని చంపుతూ అనేకములయిన సేనల సమూహాలు అనేక 
విధాలుగా పోరాడి చంపటం, చావటం కలిగి మిక్కిలి భయంకరం కాగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క్ర చలమున( బోక పెనంగు కా । ల్లలముపయి( దురగములును నిభంబులును రథం 

బులు గూడి కవిసి యింతిం | తలు దునియలు సేత యనుచిత క్రౌర్యముగాన్‌. 125 
ప్రతిపదార్థం: చలమునన్‌= మాత్సర్యముతో; పోక= వెడలిపోకుండగ; పెనంగు= యుద్దము చేయు; కాల్బలముపయిన్‌= 
పదాతిదళముమీద; తురగములునున్‌= గుర్రపు దళమును; ఇభంబులును= ఏనుగులును(అనగా గజదళమును); రథంబులున్‌= 
రథములును; కూడి= కలిసి; కవిసి= కలియబడి; ఇంతింతలు= చిన్న చిన్న; తునియలు= ముక్కలు; చేంయ= చేయుట (అనగా 
అశృదళము గజదళము రథములు కలిసి ఒక్కుమ్మడిగా పదాతిదళముపై పడి చిన్న చిన్న ముక్కలుగా చేయుట); అనుచిత= 
ఉచితము కానిది అగు (అనగా యుద్దనీతికి తగనిది అగు); క్రార్యముగాన్‌= (క్రూరత్వంగా. 


తాత్సర్యం: ఒకరిపై ఒకరు మాత్సర్యంతో యుద్దం చేసే పదాతి దళంపై రథగజ తురంగ దళాలు ఒక్కుమ్మడిగా 
కలియబడి చిన్న చిన్న ముక్కలుగా ఆ పదాతి దళాన్ని చేయటం - యుద్దనీతికి ఉచితం కాని క్రూరత్వంగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క. తెల్లని సవరణ మెజియ స । ముల్లసితములగు తురంగముల మొత్తము చం 
చల్లలిత పక్షములు శో । భిల్లుగతుల నొప్పనంచపిండుం బోలన్‌. 126 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తెల్లని; సవరణ= అలంకారము (వాహనములకు చేసే అలంకారలు - అనగా జీనులు మొదలగునవి, 
గుర్రాలకు తగిలించే తెల్లని చామరాలు); మెణయన్‌= (ప్రకాశింపగా; సముల్లసితములు= మిక్కిలి (ప్రకాశవంతములు; అగు= 
అయినట్టి; తురంగముల= గుర్రములయొక్క; మొత్తము= సముదాయము; చంచత్‌= చలించుచున్నవియు; లలిత= అందమైనవి 
అగు; పక్షములు= రెక్కలు; శోభిల్లు (ప్రకాశించు; గతులన్‌= గమనములతో; ఒప్పు= ఒప్పే; అంచ= హంసలయొక్క; 
పిండున్‌= గుంపును; పోలన్‌= పోలగా. 

తాత్పర్యం: తెల్లని చామరాలు ్రకాశించగా - మిక్కిలి (ప్రకాశవంతాలైన గుర్రాల సముదాయం చంచలాలు 
మనోహరాలు అయిన రెక్కలు (ప్రకాశించే గమనాలతో ఒప్పే హంసల గుంపును పోలగా. 


విశేషం: అలం: ఉపమ. తెల్లని చామరాలతో (ప్రకాశించే గుర్రాల గమనాలు చంచలాలు సుకుమారాలు అయిన హంసల 
గుంపుల గమనాలను పోలి ఉన్నాయి. తురంగాల మొత్తము ఉపమేయం. అంచపిండు ఉపమానం; పోలన్‌ ఉపమవాచకం. 
తెలుపు సమానధర్మం. పూర్ణోపమ. 

వ. అయ్యిరువాంగును పోరాడునప్పుడు. 127 
ప్రతిపదార్థం: ఆ+ఇరువాగును= ఆ రెండుపక్షముల సైన్యములును; పోరాడునప్పుడు= యుద్ధము చేయు సమయమున. 


తాత్సర్యం: ఆ రెండు పక్షముల సైన్యాలును అనగా కురుపాండవ సైన్యాలు యుద్దం చేసే సమయంలో. 


విశేషం: 121, 122, 123, 124, 125, 126 పద్యాలన్నీ అసంపూర్ణ వాక్యాలే, అవి అన్నీ “పోరాడు' అనుక్రియతో అన్వయిస్తున్నాయి. 


క. గుణనినదము రథనేమి । క్వణనంబుం దురగఖురరవము. గరిఘంటా 

రణనమును హేతి సంఘ । ర్షణనాదము( దూర్యఘోష సంపద గడచెన్‌. 128 
ప్రతిపదార్థం: గుణ= వింటినారి యొక్క; నినదమున్‌= ధ్వనియును (విల్లునకు కట్టు అల్లైత్రాడునకు నారి అనిపేరు. 
అమ్ములు ప్రయోగించునప్పుడు ఈ నారినుండి వచ్చు మోతలు.) రథ= రథములయొక్క; నేమి= చక్రముల కడకమ్ములయొక్క; 
కణ్వనంబున్‌= ధ్వనియును (రథములు వెళ్ళునప్పుడు చ(క్రములకడ కమ్ములు భూమిని తాకునప్పుడు వచ్చు ధ్వనులు); 
తురగ= గుర్రములయొక్క; ఖుర= గిట్టలయొక్క; రవమున్‌= ధ్వనియును; కరి= ఏనుగులయొక్క; ఘంటా= ఘంటలయొక్క 
(కంఠములందు ట్రేలాడుచున్న ఘంటలయొక్క); రణనమును= ధ్వనియును; హేతి= కత్తులు మొదలయిన ఆయుధములయొక్క; 
సంఘర్షణ= ఒకదానికొకటి ఒరిసికొనుట వలన పుట్టిన; నాదమున్‌= ధ్వనియును; తూర్య= తూర్యములయొక్క; ఘోష= 
ధ్వనియొక్క; సంపదన్‌= వైభవమును; కడచెన్‌= మించిపోయెను. 


తాత్సర్యం: ఆ రెండు సైన్యాలు యుద్దం చేసే సమయంలో అల్లెత్రాడుల ధ్వనులు, రథచక్రాల కడకమ్ముల 
ధ్వనులు, గుర్రాల గిట్టల చప్పుళ్ళు, ఏనుగుల కంఠాలలో వ్రేలాడే ఘంటల (మోతలు, కత్తులు మొదలయిన 
ఆయుధాలు ఒకదాని కొకటి ఒరిసికొనటంవలన పుట్టిన ధ్వనులు, మొత్తం ఈ అయిదు ధ్వనులు మిళితమయి 
తూర్యధ్వనుల వైభవాన్ని మించిపోయింది. 


విశేషం: ఇందు తిక్కన శబ్ద చిత్రణవైచిత్యమును దర్శింపవచ్చును. నినదము, కృణనము, రవము, రణనము, నాదము, 
ఘోషము. ఈ కందమునందలి ఈ ఆరు శబ్దములూ - ధ్వన్యర్థకములే కాక ధ్వన్యనుకరణములు. (ఒక్క అర్థాన్ని 
బోధించటానికి) ఏకార్థ బోధకాలైన వివిధ శబ్దాల ప్రయోగం శబ్దవైచిత్రి. 

ఇప్పట్టున వ్యాసభగవానుని వర్లనం కూడా రమణీయంగా ఉన్నది. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 65 
“వాజినాం ఖురశబ్దేన రథనేమి స్వనేన చ । పత్తీనాం చాపి శబ్దేన నాగానాం బృంహితేన చ॥ 
నాదిత్రాణాం చ ఘోషేణ శంఖానాం నినదేన చ | అభవన్నాదితా భూమిః నిర్హాతైరిన భారత ॥ 
ధనుషాం కూజమానానాం శస్రాఘానాం చ దీప్యతాం । కనచానాం ప్రభాభిశ్చ న ప్రాజ్ఞాయత కించన ॥ (శల్య9-14,15,16) 
నెత్తుటం దోంగియు నిగిడి పోరెడు వీరు | లలరిన నడ మోదుగులవిధంబు 
గ్రక్కున. దెగిపడి కదలెడు బాహు దం । డములు మహాభుజంగములభంగి 


యవని రక్తాక్తంబులై యున్న యట్టిబల్‌ । దలలు గెందామరకొలని పగిది 
దటిచుగా నెటి దప్ప నొటిగిన గజములు । గులిశభగ్నాచలకులమునట్లు 


(ఈక 


తే. దునిసి తొజిందగిన జోదులతొడలు సామ | జములకరములు నొండొంటి చందములు గ 
నుంగొన(గ వింతలగుటను సంగరాంగ | ణంబు రమణీయమును బీషణంబు నయ్యె, 129 


ప్రతిపదార్థం: నెత్తుటన్‌= రక్తమునందు; తోంగియున్‌= తడిసియు లేక మునిగియు; నిగిడి= విజృంభించి; పోరెడు= పోరాటము 
సల్పెడు; వీరులు= శూరులు (పరా(క్రమవంతులు); అలరిన= (పూలు) వికసించిన; నడ= నడచు; మోదుగుల= మోదుగ 
వృక్షములయొక్క; విధంబు= విధమును; (గ్రక్కునన్‌= వేగముగ; తెగిపడి= తెగిపోయి; కదలెడు= చలించెడు; బాహుదండములు= 
దండములవంటి భుజములు, మహా= గొప్పవి అగు; భుజంగముల= నాగుపాములయొక్క; భంగి= విధమును; అవని= 
భూమియందలి; రక్త= రక్తంతో; అక్తంబులై= కలిసినవియై; ఉన్న; అట్టి; బల్‌= గొప్పు; తలలు= శిరములు; కెందామర= 
ఎగ్రతామరలయొక్క; కొలని= సరస్సు; పగిది= విధమును; తజచుగాన్‌= ఎక్కువగా; నెటీ= అందము; తప్పన్‌= తప్పిపోగా 
(తరిగిపోగా); ఒజగిన= నేలవాలిన; గజములు= ఏనుగులు; కులిశ= వజ్రాయుధముచే; భగ్న= విరుగగొట్టబడిన; అచల= 
పర్వతములయొక్క; కులము= సముదాయము; అట్టు= రీతి; తునిసి= ఖండింపబడి; తొరంగిన= విడివడిపోయిన; జోదుల= 
యోధులయొక్క; తొడలు; సామజముల= ఏనుగులయొక్క; కరములున్‌= తొండములును; ఒండొంటి= ఒకదానికొకటి; 
చందములు= విధములు; కనుంగొనంగన్‌= కనిపించగ (తొడలు తొండములుగ తొండములు తొడలుగ కనిపించగ); 
వింతలు= ఆశ్ళర్యజనకములు; అగుటను= అగుటచేత; సంగర= యుద్దము చేయు; అంగణంబు= ముంగిలి (అనగా 
యుద్దము చేయు ప్రదేశము - అనగా యుద్ధభూమి); రమణీయమును= సుందరమయినదియును; భీషణంబును= 
భయానకమయినదియును; అయ్యెన్‌= అయ్యెను. 


తాత్పర్యం: రక్తంతో తడిసి యుద్దం చేస్తున్న వీరులు - వికసించిన పూలతో నడుస్తున్న మోదుగుచెట్టుగాను, 
వేగమున తెగిపోయి కదలాడుతున్న దుడ్డుక్రరలవంటి భుజాలు గొప్ప గొప్ప నాగుపాములుగాను, భూమిపై రక్తసిక్తములై 
పడి ఉన్న తలలు ఎర్రతామరల కొలనుగాను; అందం తరిగి కూలిపోయిన ఏనుగులు వజ్రాయుధంచేత విరుగగొట్టబడిన 
పర్వాతాల సముదాయాన్నీ, ఖండించబడి విడిపడిపోయిన యోధుల తొడలు ఏనుగుల తొండాలు ఒకదానికొకటి 
అనిపించగా ఆళ్ళర్యజనకంగా ఆ యుద్దభూమి సుందరమూ, భయానకమూ అయింది. 


విశేషం: ఇది యుద్ధభూమి స్వరూప చిత్రణం. ఉపమల మాలిక. శృంగార, భయానక, అద్భుతరసభావాలతో నిండిన సీస 
మిది. ఈ సీసంలోని ప్రతిపాదంయొక్క మొదటిభాగం భయానకం. రెండవ భాగం శృంగారం. ఇచట శృంగార మంటే 
సౌందర్యం. ప్రతి పాదం ఒక ఉపమ. భయానకమును శృంగారంతో ఉపమించటం ఇందలి విచిత్ర చిత్రణం. బీభత్సరస 
భావాలు కూడా ఇందు పుష్కలంగా ఉన్నాయి. కాని తిక్కయజ్వ 'రమణీయమును, భీషణంబును, వింతలగుటను' అనే 
ప్రయోగాలతో శృంగార, భయానక, అద్భుత రసభావాలను మాత్రం సూచించాడు. 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఏమి చెప్పుదు రౌద్రంపు టెసకమందు( । దటిచు మెదళులు టొంపులు నుటుములైన 
యెమ్ము లిసుకయు సితచామరమ్ము లంచ । లయ్యె రుధిరంపు టేరుల కప్పుడధిప! 130 


ప్రతిపదార్థం: అధిప!= ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అందున్‌= ఆ యుద్దభూమియందు జరుగు; రౌద్రంపు= 
కోధముయొక్క; ఎసకము= వఏజృంభణము; ఏమి; చెప్పుదున్‌; తజఅచు= అధికమయిన; మెదళులు= మస్తిష్కములు; టొంపులు= 
బురదలు; నుజుములు= పొడులు(చూర్లములు); ఐన= అయినటువంటి; ఎమ్ములు= ఎముకలు; ఇసుకయున్‌; సిత= తెల్లని; 
చామరమ్ములు= వంజామరములు; అప్పుడు= ఆ సమయమున; రుధిరంపు= రక్తముయొక్క; ఏరులకున్‌= నదులకు; 
అంచలు= హంసలు; అయ్యెన్‌= అయ్యెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాణా! ఈ యుద్దభూమిలోని (కోధ విజృంభణాన్ని గూర్చి ఏమి చెప్పను? అది 
వర్షించటానికి శక్యం కానిది. ఆ యుద్ధసమయంలో మెదడులు బురదలుగా, చూర్ణాలయిన ఎముకలు ఇసుకగా 
తెల్లని చామరాలు ఆ రక్తపుటేరులలో హంసలుగా అయ్యాయి. 


విశేషం: అలం: రూపకం. ఉపమాన ఉపమేయములకు అభేద కల్పనం రూపకం. సమరాంగణం ఉపమేయం. ఏరులు 
ఉపమానం. ఈ రెంటికి అభేదం కల్పించటంవలన ఇది రూపకం. అట్లే నదులందు బురద ఇసుక, నీరు; ఆ నీటియందు 
మస్తిషములు బురదలుగా, చూర్లములయిన ఎముకలు ఇసుకగా, రక్తం జలంగా - తెల్లని చామరాలు హంసలుగా ఉపమేయ 
ఉపమానములకు (క్రమంగా అభేదకల్పనంవల్ల ఇది రూపకమాలిక అయింది. ఇట్టు అలంకార మాలిక లల్లటం తిక్కన 


సహజకవితాలక్షణం. 


క విను మయ్యేటులలో వా। హనములె యోడలుగ6 జూడ నక్కజమగు ను 

క్కున నుద్దామ విహారం । బొనరించిరి వీరయోధు లుర్వీనాథా! 131 
ప్రతిపదార్థం: ఉర్వీ= భూమికి; నాథా! ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; వినుము; ఆ+ఏఅులలోన్‌= ఆ రక్తపు 
నదులలో; వాహనములె= ఎక్కదగిన రథాదులే; ఓడలుగన్‌; చూడన్‌= చూడగ; అక్కజము= ఆశ్చర్యము; అగు= అయినట్టి; 


ఉక్కునన్‌= శౌర్యముతో; వీర= పరాక్రమము కలిగిన; యోధులు= యుద్దము చేయు సైనికులు; ఉద్దామ= అడ్డులేని విధముగ; 
విహారంబు= సంచారము; ఒనరించిరి= చేసిరి. 


తాత్సర్యం: (సంజయుడు చెప్పుతున్నాడు) ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. ఆ రక్తపు నదులలో వాహనాలు 
ఓడలు కాగా, అధికమయిన శౌర్యంతో వీరులయిన యోధులు అబ్బురపరిచే సాహసంతో అడ్డులేని విధంగా 
సంచారం చేశారు. వీర విహారం చేశారు. 


వ. ఇవ్విధంబునం బోరు ఘోరంబై చెల్లుచుండ నుల్లసిత విక్రమవిజృంభితులగు భీమపార్టులు నలిరేంగి 
నారాచప్రముఖ నానావిశిఖంబుల మనమొనం గనుపుగొట్టిన నది బెగడొంది మగిడిన నమ్మేటి మగలుబ్ది 
పాంద్రదేవదత్తంబుల నొత్తుటయు ధృష్టద్యుమ్నుండును శిఖండియుం గౌంతేయాగ్రజు మున్నిడికొని తబుమ( 
దోడన కవలును గడంగి రట్లాటోపదీపితులైన పాండవే యుల యురవడికి నోటణి నీబలంబు హాహాకారంబు 
లతో బలుదెసల6 బటవందొడంగినం గనుంగొని శల్యుండు సారథి కిట్లనియె. 132 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 67 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగ; పోరు= యుద్దము; ఘోరంబు= భయంకరము; ఐ= అయినట్టిదియె; 
చెల్లుచున్‌= కొనసాగుచు; ఉండన్‌; ఉల్లసిత= ప్రకాశించుచున్న; విక్రమ= పరాక్రమముతో; విజృంభితులు= చెలరేగినవారు; 
అగు= అయినట్టి; భీమ పార్టులు= భీముడును అర్జునుడును; నలి రేంగి= విజృంభించి; నారాచ= వాడి అయిన ఇనుప 
బాణములు; (ప్రముఖ= మొదలైన; నానా= పలురకములగు; విశిఖంబులన్‌= తీక్ష్‌ణములయిన బాణములతో; మన= మనయొక్క; 
మొనన్‌= సేనావ్యూహమును; కనుపు= ఒకముక్కను (అనగా ఒక భాగమును లేక ఒక పర్వమును); కొట్టినన్‌ విడగొట్టగా; 
అది= ఆ సేనావిభాగము; బెగడు= భయము; ఒంది= పొంది; మగిడినన్‌= మరలిపోవుచుండగా; ఆ+మేటి మగలు= 
గొప్పవారయిన ఆ వీరులు; ఉబ్బి= పొంగి; పౌండ్ర= పౌండ్రమను పేరుగల శంఖమును; దేవదత్తంబులన్‌= దేవదత్తమను 
పేరుగల శంఖమును; ఒత్తుటయున్‌= ఊదుటయు (పూరించుటయు); ధృష్టద్యుమ్నుండును; శిఖండియున్‌; కౌంతేయ= 
కుంతీపుత్రులలో; అ(గ్రజున్‌= పెద్దవాడు అయిన ధర్మరాజును; మున్ను= ముందు; ఇడుకొని= ఉంచుకొని; తణుమన్‌= 
పారద్రోలగా; తోడన= ఆ వెంబడి; కవలును= కవలపిల్లలు అయిన నకులసహదేవులును; కడంగిరి= పూనిక వహించిరి; 
అట్టు= ఆ (ప్రకారముగ; ఆటోప= సంభ్రమము వలన (అతి వేగముగా యుద్దము చేయుటవలన); దీపితులు= 
ప్రకాశింపచేయబడినవారు; ఐన= అయినట్టి; పాండవేయుల= పాండురాజు కుమారులయిన పాండవులయొక్క; ఉరవడికిన్‌= 
విజృంభణమునకు; ఓటణీ= బలహీనమయి; నీ బలంబు= నీయొక్క సైన్యము; హాహాకారంబులతోన్‌= దుఃఖమును, బాధను 
తెలుపు హాహా అను అరుపులతో; పలు= అనేకములగు; దెసలన్‌= దిక్కులకు; పజవన్‌= పారిపోవుటకు; తొడంగినన్‌= 
ప్రారంభించగా; కనుంగొని= చూచి; శల్యుండు; సారథికిన్‌; ఇట్టు= ఈ విధముగా; అనియెన్‌= చెప్పెను. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారంగా యుద్దం భయంకరంగా కొనసాగుతుండగా (ప్రకాశమాన 
పరాక్రమంతో విజృంభించే భీమార్జునులు అతిశయించి, వాడి అయిన ఇనుపబాణాలు మొదలైన ముఖ్యములైన 
బాణాలతో మన సేనావ్యూహంలోని ఒక భాగాన్ని విడగొట్టగా, ఆ సేనా విభాగం భయపడి పారిపోతుండగా 
మహావీరు లయిన ఆ భీమార్జునులు పొంగిపోయి పౌం[డ్ర దేవదత్తాలను పూరించారు. అంతట ధృష్టద్యుమ్నుడు, 
శిఖండి ధర్మరాజును ముందుంచుకొని తరుమగా ఆ వెంబడి నకుల సహదేవులునూ పూనిక వహించారు. ఆ 
ప్రకారంగా ్రకాశమానులైన పాండవుల శీఘ్రసం(గ్రామానికి బలహీనమయిన నీ సైన్యం హాహాకారలతో పలు 
దెసలకు పారిపోవటం (ప్రారంభించగా చూచి శల్యుడు సారథితో ఇట్టా అన్నాడు:. 


విశేషం: భీముడి శంఖంపేరు పౌండ్రం. అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. ఈ దేవదత్తం దివ్యశంఖం. మయుడు ఈ 
దేవదత్తాన్ని బిందుసరోవరంనుండి తెచ్చి అర్జునుడికి ఇచ్చాడు. ఈ మయుడే భీముడికి గదను ఇచ్చాడు. ఈ మయుడే 
పాండవులకు మయసభను నిర్మించి ఇచ్చాడు. 
ఉ. అల్లదె కంటె? పాండుతనయాగ్రణితేరు సితాశ్వయుక్తమై 

తెల్లని యెల్లి నొప్పినది తీవ్రత మార్శొని యానృపాలు శో 

భిల్లుట మాన్స(గా వలయు భీషణభంగి రథంబు వోవ ని 

మ్మెల్లజనంబు నా కడిమి యేర్పడ నేం డెటు(గంగం జేసిదన్‌. 133 
ప్రతిపదార్థం: సిత= తెల్లని; అశ్వ= గుర్రములతో; యుక్తమై= కూడినదియె; పాండు= పాండురాజుయొక్క; తనయ= 
కుమారులలో; అ(గణి= పెద్దవాడయిన ధర్మరాజుయొక్క; తేరు= రథము; తెల్లని; ఎల్లిన్‌= గొడుగుతో; ఒప్పినది= అందముగా 
ఉన్నది; అల్లదె= అదిగో అక్కడ ప్రత్యేకముగా ఉన్నది; కంటె?= చూచితివా?; తీవ్రతన్‌= తీవ్రముగా(భీకరముగా); మార్కొని= 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎదుర్కొని; ఆ నృపాలు= ఆ రాజు(ఆ ధర్మరాజు); శోభిల్చుట= 'ప్రకాశించుట (విజృంభించుట); మాన్సంగాన్‌= పోగొట్టగా; 
వలయున్‌= చేయవలయును; భీషణ= భయంకరమయిన; భంగిన్‌= విధముగా; రథంబు; పోనిమ్ము; నేండు; ఎల్ల= సమస్తమయిన; 
జనంబున్‌= (ప్రజలు; నా; కడిమి= పరాక్రమము; ఎఖుంగగన్‌= తెలిసికొనునట్టుగా; ఏర్పడన్‌= తేటపడగా; చేసెదన్‌= చేసెదను. 


తాత్పర్యం: 'తెల్లని గుర్రాలతో కూడి, తెల్లని గొడుగుతో అందంగా ప్రకాశిస్తున్న ఆ ధర్మరాజురథం అదిగో అక్కడ 
ఉన్నది. చూచావా? తీవ్రంగా ఎదుర్కొని ఆ ధర్మరాజు విజృంభణాన్ని పోగొట్టాలి. కాబట్టి, భయంకర రీతిలో రథాన్ని 
అటు పోనిమ్ము. నేడు నా పరాక్రమం సమస్త ప్రజలు తెలిసికొనేటట్టు తేటపడచేస్తాను. 


తే. సురల నైన గెలుతు దురమున విను నాకు(। బాండుపుత్రు లెదురె భండనమున? 

నేర్పు బలుపు6 జూపి నిన్ను మెప్పింతు నా । చేతిబరువు సూడు సూతవర్య! 134 
ప్రతిపదార్థం: సూత= సూతులలో; వర్య!= ఉత్తముడవు అయిన ఓ సారథీ! విను; దురమునన్‌= యుద్దమునందు; 
సురలను= దేవతలను; ఐనన్‌= అయినను; గెలుతున్‌= జయింతును; భండనమునన్‌= యుద్దంలో; నాకున్‌= నాకు; 
పాండుపుత్రులు= పాండురాజు కుమారులు; ఎదురె?= ఎదురు నిలువగలవారే?; నా= నాయొక్క; చేతి= చేతియొక్క; 
బరువున్‌= భారమును; చూడు= చూడుము; భండనమునన్‌= యుద్ధమున; నేర్పు; బలుపున్‌= బలమును; చూపి; నిన్ను; 
మెప్పింతున్‌= మెప్పింతును. 


తాత్సర్యం: ఓ సారథీ! ఆలకింపుము. యుద్దంలో దేవతల నైనను జయిస్తాను. యుద్దంలో నాకు ఈ పాండవులు 
ఎదురు నిలువలేరు. నా చేతిభారం చూడుము. ఈ యుద్దంలో నా నైపుణ్యం, బలం ప్రదర్శించి నిన్ను మెప్పిస్తాను. 


విశేషం: ఈ పద్యం అమూలకం. 133వ పద్యానికి మూలం. 
“ఉవాచ సారథిం తూర్ణం చోదయాశ్వాన్మహాజవాన్‌ | 
ఏష తిష్టతి వై రాజా సాండుపుత్రో యుధిష్టిరః | 
ఛత్రేణ ధ్రియమాణేన పాండురేణ విరాజతా ॥ 
అత్ర మాం ప్రాసయ క్షిప్రం పశ్య మే సారధే బలమ్‌ । 
న సమర్గ్లో హి మే పార్థః స్థాతు నుద్య పురోయుధి ॥ (శల్య. అధ్యా. 10) 
తిక్కయజ్వ స్వేచ్చానువాద సౌందర్యాన్ని (గహించటంకొరకు అచ్చటచ్చట మూలమును చూపటం జరుగుతున్నది. 


వ. అనుటయు వాండు పాందవబలంబుల కెదురుగా నరదంబు సముచితరయంబున నడప నమ్మద్రపతి సముద్ర 
సముద్రేకంబు చందంబైన యా సైన్యంబు సరభసత్వంబు చెలియలికట్టయుంబోలి యుడుపుట యచ్చెరువై 
యుండె నట్లు శౌర్యదైర్యంబుల నుల్లసిల్లు శల్యుం జూచి మనమూ(కలును మగుడ నిగిడిన సంగ్రామంబు 
భీమంబయ్యె నందు నకులుండును గర్జపుత్రుండగు చిత్రసేనుండును దలపడి యొండొరువులకు. 
గృతాస్త్రత్వంబును సమరవిశారదత్వంబును జూపుచుం బెనంగునెడ నా సూతపాత్రుండు. 135 

ప్రతిపదార్థం: అనుటయున్‌= చెప్పుటయు; వాండు= సారథి; పాండవ= పాండవులయొక్క; బలంబులకున్‌= సేనలకు; 


ఎదురుగాన్‌= ఎదురుగా; అరదంబు= రథము; సముచిత= తగిన; రయంబునన్‌= వేగమున; నడపన్‌= నడపగా; ఆ+మ।ద్రపతి= 
మధద్రదేశమునకు ప్రభువు అయిన ఆ శల్యుడు; సముద్ర= సముద్రముయొక్క; సముద్రేకంబు= ఉప్పాంగు(విజృంభించు); 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 69 
చందంబు= విధము; ఐనన్‌= కాగా; ఆ సైన్యంబు= ఆ సేనలు (ఆ పాండవసేనలు); సరభసత్వంబు= వేగిరపాటుతనము; 
చెలియలి కట్టయున్‌= సముద్రపు గట్టును; పోలి= వలె; ఉడుపుట= ఆపుట; అచ్చెరువై= ఆశ్చర్యకరమై; ఉండెన్‌= ఉండెను; 
అట్టు= ఆ (ప్రకారముగా; శౌర్య= పరాక్రమము; ధైర్యంబులన్‌= ధీరత్వములతో; ఉల్లసిల్లు= ప్రకాశించు; శల్యున్‌; చూచి; 
మనమూంకలును= మనయొక్క సేనలును; మగుడన్‌= మరల; నిగిడినన్‌= నిక్కగా(విజృంభించగా); సంగ్రామంబు= యుద్దము; 
భీమంబు= భయానకము; అయ్యెన్‌= అయ్యెను; అందున్‌= ఆ యుద్దమునందు; నకులుండును; కర్షపుత్రుండగు= కర్లుని 
కుమారుడగు; చిత్రసేనుండును; తలపడి= కలియపడి; ఒండొరువులకున్‌= ఒకరికొకరికి (పరస్పరం); కృతాస్త్రత్వంబును= 
సమర్థమైన అస్త్రప్రయోగము కలిగియుండుటను; సమర= యుద్దముచేయుటయందు; విశారదత్వంబును= పాండిత్యము 
కలిగియుండుటను; చూపుచున్‌= చూపించుచు; పెనంగు= పోరాటమును; ఎడన్‌= సలుపు సమయమున (పోరాడే స్థానంలో); 
ఆ సూత= ఆ సూతునియొక్క; పౌత్రుండు= మనుమడు (కర్ణుడిని పెంచిన తండ్రి సూతుడు - అందువలన కర్గుడి కొడుకు 
సూతుడికి మనుమడు). 


తాత్పర్యం: శల్యుడు ఇట్టా సారథితో చెప్పగా, సారథి పాండవ బలాలకు ఎదురుగా రథాన్ని తగిన వేగంతో నడపగా 
ఆ శల్యుడు ఉప్పొంగే సముద్రాన్ని చెలియలికట్ట ఆపిన విధంగా పాండవసేనలయొక్క వేగిరపాటును ఆపటం 
ఆశ్చర్యకరమై ఉండింది. ఆ ప్రకారంగా పరాక్రమ ధీరత్వాలు ప్రకాశించే శల్యుడిని చూచి, కురు సైన్యాలు మరల 
విజృంభించగా, యుద్దం భయానకమైనది. ఆ యుద్దంలో నకులుడు, కర్ణుడి కుమారుడయిన చిత్రసేనుడును 
కలియబడి ఒకరినొకరు పరస్పరం అస్త్రప్రయోగ సామర్థ్యంతో యుద్ధం చేయటంలో పాండిత్యాన్ని (ప్రదర్శిస్తూ 
పోరాడేటప్పుడు ఆ సూతుడి మనుమడయిన చిత్రసేనుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 
కర్లుకొడుకులు చిత్రసేన సత్యసేన సుశర్ములు నకులునిచేత( జచ్చుట (సం. 9-9-12) 


చ. నకులుని చాపదండము ఘనప్రదరంబున. దువ్య భాస్వరాం 

బకములు మూండు దీవ్రగతి ఫాలతలంబున నాటి త్రుంచె ఘో 

టకములఈ. గేతనం బిలం బడన్‌ విదళించి వధించె సూతు ఖే 

టకమును ఖద్గముం గొని కడంగం బయిం బర(గించె భల్లముల్‌. 136 
ప్రతిపదార్థం: నకులుని= నకులునియొక్క; చాపదండము= వింటిక[ర్రను; ఘన= గొప్పదిఅయిన; (ప్రదరంబునన్‌= బాణముతో; 
తున్మి= ఖండించి; మూండు; భాస్వర= (ప్రకాశమానములగు; అంబకములు= బాణములు; తీవ్రతన్‌= మిక్కిలి వేగంగా; ఫాల= 
లలాటము యొక్క; భాగంబునన్‌= ప్రదేశమునందు; నాటి= (గ్రుచ్చి; ఘోటకములన్‌= గుర్రములను; కేతనంబు= జెండాకొయ్య; 
ఇలన్‌ పడన్‌= భూమిపై పడునట్టు; విదళించి= ఖండించి; (త్రుంచెన్‌= చంపెను; సూతు= సారథిని; వధించెన్‌= సంహరించెను; 
ఖడ్గమున్‌= కత్తిని; ఖేటకమును= డాలును; కొని= తీసికొని; కడంగన్‌= ప్రయత్నం చేయగా; భల్లముల్‌= బల్లెములు; పయిన్‌= 
ఆ నకులుడిపై; పరంగించెన్‌= (ప్రయోగించాడు. 
తాత్సర్యం: ఆ సూతపౌ(తుడు చిత్రసేనుడు నకులుడి వింటి కర్రను గొప్పదైన బాణంతో ఖండించి, మూడు 
ప్రకాశమానాలైన బాణాలు నకులుడి లలాటంపై (గ్రుచ్చి, గుర్రాలను జెండా కొయ్యను భూమిపై పడేటట్లు ఖండించాడు. 
సారథిని ఖండించి, సంహరించాడు. (నకులుడు) కత్తిని డాలును గైకొని దాడికి పూనుకొనగా చిత్రసేనుడు అతనిపై 


బలాలు ప్రయోగించాడు. 
౧ 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆ నిశితభల్లములు దన । మేనికి రాకుండ బలుక మెజియ జడియుచున్‌ 
వే నిగిడి కదిసె మాద్రీ | సూనుం డా సూతసూతిసూను నరదమున్‌. 137 


ప్రతిపదార్థం: ఆ; నిశిత= వాడి అయిన; భల్లములు= బల్లెములు; తన; మేనికిన్‌= దేహమునకు; రాకుండన్‌= తగులకుండగ; 
పలుక= డాలు; మెజయన్‌= ప్రకాశింపగ; జడియుచున్‌= త్రిప్పుతూ; వే= వేగమున; నిగిడి= విజృంభించి; మాద్రీ= మాద్రియొక్క 
(పాండురాజు రెండవపత్ని); సూనుండు= కుమారుడు(నకులుడు); ఆ; సూత= సూతునియొక్క; సూతి= కుమారునియొక్క 
(కర్లుడియొక్క); సూనుని= కుమారుని (చిత్రసేనుని); అరదమున్‌= రథమును; కదిసెన్‌= చేరెను. 


తాత్సర్యం: చిత్రసేనుడు విసిరిన ఆ వాడిఅయిన బల్లెములు తన దేహానికి తగులకుండగనే (తన దేహం దగ్గరకు 
రాకుండగనే) డాలును త్రిప్పుతూ వేగంగా విజృంభించి నకులుడు చిత్రసేనుడి రథాన్ని సమీపించాడు. 


తే. కదిసి మీందికి లంఘించి మదమెలర్ప । గళము. దునిమిన నమ్మస్తకంబు డొల్లె6 
గర్భపూరకిరీటసంకలిత వివిధ | రత్నరోచులు మెజియ ధరాతలమున. 138 


ప్రతిపదార్థం: కదిసి= చేరి (చిత్రసేనుని రథముచేరి); మీందికిన్‌= సైకి(రథముపైకి); లంఘించి= దూకి; మదము= గర్వము; 
ఎలర్సన్‌= అతిశయింపగ; గళము= కంఠము(కుత్తుక); తునిమినన్‌= ఖండించగా; ఆ+మస్తకంబు= ఆ శిరస్సు; కర్లపూర 
కిరీట= చెవికమ్మ, మకుటములయందు; సంకలిత= కూడియున్న (పొదిగియున్న); వివిధ= పలురకములయిన; రత్న= 
మాణిక్యములయొక్క; రోచులు= కాంతులు; మెజయన్‌= (ప్రకాళశింపగ; ధరా= భూమియొక్క; తలమునన్‌= స్థలమున; 
డొల్లెన్‌= దొర్లెను. 


తాత్సర్యం: నకులుడు చిత్రసేనుడి రథంపైకి దూకి, గర్వం అతిశయించగా కుత్తుకను ఖండించగా ఆ తల 
కర్లకుండలాలలో, కిరీటంలో పొదిగిన పలురకాలయిన మాణిక్య కాంతులు ప్రకాశిస్తూ ఉండగా భూమిపై పడి 
దొర్లింది. 


విశేషం: మహాభారతంలో చిత్రసేనులు లెక్కకు మిక్కిలి ఉన్నారు. ధృతర్మాష్టుడి పుత్రులు పదకొండుమంది మహారథులలో 
చిత్రసేను డొకడు ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజుయొక్క మూడవపుత్రుడు చిత్రసేను డొకడు ఉన్నాడు. జరాసంధుని మంత్రి 
నీతిశాస్త్ర విశారదుడు చిత్రసేను డొకడు ఉన్నాడు. అభిసార దేశపురాజు చిత్రసేను డొకడు ఉన్నాడు. ్రిగర్తరాజు సుశర్మ 
అన్నగారు చిత్రసేను డొకడు ఉన్నాడు. పాంచాల యోధుడు చిత్రసేను డొకడు ఉన్నాడు. నాగరాజు చిత్రసేను డొకడు 
ఉన్నాడు. గంధర్వరాజు చిత్రసేను డొకడు ఉన్నాడు. 


వ. ఇట్లు చిత్రసేనుండు వడినం గనుంగొని కౌంతేయసైనికు లార్జినం బేర్ణిన శోకరోషంబుల మనంబుల 
ముప్పిరిగొన వాని సోదరులు సత్యసేనుండును - సుశర్ముండును నప్పాండుపుత్రుపై( గవిసిన నతండు 
వేటొక్క-తేరెక్కిబలు విల్లెత్తి దండధర ప్రచండమూర్తియై మార్మొనిన నబ్బిరుదుమగ లయ్యరదంబు భల్లంబుల 
నటికం దొడంగిన నుక చిటునవ్వు నవ్వి. 139 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; చిత్రసేనుండు; పడినన్‌= పడిపోయిన(చనిపోయిన); కనుంగొని= చూచి; కౌంతేయ= 


కుంతీపుత్రులయొక్క(పాండవులయొక్క); సైనికులు; ఆర్భినన్‌= అరవగా; పేర్చిన= అతిశయించిన; శోకం= దుఃఖము; 
రోషంబులు= (క్రోధములు; మనంబులన్‌= మనస్సులందు; మూడు+పిరి= మూడు పేటలుగా; కొని= చుట్టుకొని; వాని; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 71 
సోదరులు; సత్యసేనుండు; సుశర్ముండునున్‌; ఆ+పాండుపుత్రునిపైన్‌= ఆ పాండురాజు కుమారుడిపై(నకులుడిపై); కవిసినన్‌= 
ఉరకగా; ఆతండు= ఆ నకులుడు; వేజొక్క= ఇంకొక; తేరు= రథము; ఎక్కి; బలు= బలముగల; విల్లు= ధనువు; ఎత్తి= 
తీసికొని; దండధర= యమునివలె; ప్రచండ= తీవ్రమయిన (భయంకరమయిన); మూర్తి+ఐ= ఆకారము కలవాడై; మార్కొనినన్‌= 
ఎదుర్కొనగా; ఆ+దిరుదు= ఆ మహారథులు అయిన; మగలు= వీరులు (సత్యసేన - సుశర్మలు); ఆ+అరదంబు= ఆ 
రథమును; భల్లంబులన్‌= బల్లెములతో; నజకన్‌= ఖండించుటకు; తొడంగినన్‌= (ప్రారంభించగా; ఉజక= లెక్కచేయక; 
చిజునవ్వు; నవ్వి. 


తాత్సర్యం: ఈ ప్రకారంగా చిత్రసేనుడు పడిపోగా చూచి పాండవుల సైనికులు అరవగా, దుఃఖం, (క్రోధం 
ముప్పిరిగొనగా చిత్రసేనుడి సోదరులయిన సత్యసేన, సుశర్మలు ఆ నకులుడిపై కలియబడగా, నకులుడు ఇంకొక 
రథం ఎక్కి బలమయిన ధనువు గైకొని యముడివలె భయంకరమయిన ఆకారం కలవాడయి ఎదుర్కొనగా, 
మహారథులయిన ఆ వీరులు నకులుడి రథాన్ని బల్లెములతో ఖండించటానికి ప్రారంభించగా నకులుడు దానిని 
లెక్కచేయక ఒక చిన్న నవ్వు నవ్వి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: మూలంలో కర్గుడి కొడుకు 'సుశర్ము' డనేవాడు లేడు. 'సుషేణు'డు ఉన్నాడు. సుశర్ముడు తత్రిగర్త దేశాధీశుడు. దక్షిణ 
గోగ్రహణంలో కౌరవసైన్యానికి ఇతడు నాయకుడు. ఆ యుద్దంలో విరాటుడికి బందీ కాగా ధర్మరాజు కృపవలన విడిపించబడ్డాడు. 
ఈ శల్యపర్వమునందే ఈ 'సుశర్మ'ను అర్జునుడు సంహరించాడు. 


“సుశర్మాణం సమాసాద్య బిభేద హృదయం రణే | 
స గతాసు ర్మహారాజ పపాత ధరణీతలే ॥ (శల్య 27-46) 


ఇక మహాభారతంలో 'సుషేణ' నామధేయులు చాలమంది ఉన్నారు. ధృతరాష్ట్రుడి నూరుమంది పుత్రులలో ఒక 
సుషేణుడు" ఉన్నాడు. ధృతరాష్టుడనే నాగరాజు పుత్రుడు ఒక 'సుషేణుడు' ఉన్నాడు. పురువంశీయ పరీక్షిత్తుడి పుత్రుడు 
ఒక 'సుషేణుడు' ఉన్నాడు. జమదగ్ని పుత్రుడు ఒక 'సుషేణుడు' ఉన్నాడు. వానరరాజు వాలి మామగారు ఒక 'సుషేణుడు” 
ఉన్నాడు. 
చ. కడువడి సత్యసేను తురగంబులC గూల్లి శరాసనంబు( జ 

క్కడిచిన నొండుతేరికి రయంబు మెయిం జని యన్యచాప మె 

క్కిడుటయు నక్కునూరు నిశితషుయుగంబున నొంచి నొంచెం గ 

వ్వడియనుజన్ము( డుగ్రు. డయి వాని సహోదరు రెండు తూపులన్‌. 140 


ప్రతిపదార్థం: కడు= మిక్కిలి; వడిన్‌= వేగంగా; సత్యసేను; తురగంబులన్‌= గుగ్రములను; కూల్చి= చంపి; శరాసనంబున్‌= 
వింటిని; చక్కడిచినన్‌= ఖండించగా; ఒండు= ఇంకొక; తేరికిన్‌= రథమునకు; రయంబుమెయిన్‌= మిక్కిలివేగముగా; చని= 
వెళ్ళి, అన్య= మరియొక; చాపము= విల్లు; ఎక్కిడుటయున్‌= ఎక్కుపెట్టుటయు; ఆ+కుమారు= ఆ కుమారుని; నిశిత= 
వాడియైన; ఇషు= బాణములయొక్క; యుగంబునన్‌= రెండింటితో; నొంచి= నొప్పించి; కవ్వడి= అర్జునునియొక్క; (ఏకకాలమున 
రెండు చేతులతో బాణములు ప్రయోగించగల వాడు కావున అర్జునునకు కవ్వడి అనిపేరు. సవ్యసాచి అని అర్థము); 
అనుజన్ముండు= తమ్ముడు(నకులుడు); ఉగ్రుండయి= భయంకరుడయి; వాని(సత్యసేనుని; సహోదరునిన్‌= సోదరుని; 
రెండుతూపులన్‌= రెండు బాణములతో; నొంచెన్‌= నొప్పించెను. 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నకులుడు చిన్ననవ్వు నవ్వి, మిక్కిలి వేగంగా సత్యసేనుడి గుర్రాలను కూల్చి వింటిని ఖండించగా 
సత్యసేనుడు ఇంకొక రథం కొరకు వేగంగా వెళ్ళి మరియొక వింటిని ఎక్కు పెట్టగా అర్జునుడి తమ్ముడైన నకులుడు 
ఆ కుమారుడిని వాడి అయిన రెండు బాణాలతో నొప్పించి, భయంకరుడైన అతడి సోదరుడిని రెండు బాణాలతో 
నొప్పించాడు. 


తే. అతని ధను వా సుశర్ము( డుద్దతి దలిర్వం । ద్రుంచుటయు నొండువింట బల్‌దూపు లొడలం 
బటిపి వాని సిడంబున నటికి సత్య । సేను విలు ద్రుంచె నా పాండుసూను. డధిప! 141 


ప్రతిపదార్థం: అధిప! ధృతరాష్ట్ర మహారాజా!; అతని; ధనువు= విల్లు, ఆ సుశర్ముడు; ఉద్దతి= గర్వము; తలిర్చన్‌= 
అతిశయింపగా; (తుంచుటయున్‌= ఖండించుటయు; ఆ పాండు సూనుండు= ఆ పాండురాజు కుమారుడు(నకులుడు); 
ఒండు= మరియొక; వింటన్‌= ధనువుతో; బల్‌= బలమయిన; తూపులు= బాణములు; ఒడలన్‌= దేహమునందు; పజపి= 
ప్రయోగించి; వాని; సిడంబును= టెక్కెమును; నకి; సత్యసేను విలు= సత్యసేనునియొక్క ధనువు; (త్రుంచెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ నకులుడి ధనువును ఆ సుశర్ముడు గర్వం అతిశయించగా ఖండించటంతో 
నకులుడు మరియొక వింటితో బలమైన బాణాలు ప్రయోగించి, ఆ సుశర్ముడి రథకేతనాన్ని ఖండించి సత్యసేనుడి 
విల్లును కూడా నరికాడు; 


విశేషం: వావిళ్ళవారి ప్రతిలోనూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ప్రతిలోనూ సుశర్ముడి శిరమ్మును నజకి" అని ఉన్నది. 
కాని, 148వ పద్యంలో సుశర్మ శిరస్సును నకులుడు తునిమినట్లు 'అవ్విరోధి శిరము దునిమె' అని ఉన్నది. కర్టుడి 
కొడుకులలో మూడవవాడైన సుశర్మ 148వ పద్యంలో చంపబడినట్టున్నది కాబట్టి ఈ పద్యంలో శిరంబును' అనటానికి 
మారుగా ఉస్మానియావారి భారత పాద దీపికలో 'సిడంబు' అనే పాఠాంతరం పరిగ్రాహ్యమైతే ఆ విరోధం తొలగుతుంది 
కాబట్టి 'సిడంబు' అనే పాఠాంతరాన్ని [గ్రహించటమైనది. 


శా. ఆ రాధేయతనూజు( దన్యధను వుగ్రాకారు(డై యెత్తి దు 
ర్వారప్రక్రియ నేసి నావిశిఖముల్‌ వారించి యాతం డతి 
క్రూరస్పారశరత్రయం బతని వక్షోభిత్తిం గీలించి వే 
నారాచంబులు రెండు దమ్మునిమెయిన్‌ నాటెం గడున్‌ బెట్టుగన్‌. 142 


ప్రతిపదార్థం: ఆ; రాధేయ= రాధకుమారుడయిన కర్గునియొక్క; తనూజుండు= కుమారుడు(సత్యసేనుడు); ఉ(గ్ర= 
భయంకరమయిన; ఆకారు.2; అన్య= మరియొక్క; ధనువు= విల్లు; ఎత్తి= ఎక్కు పెట్టి; దుర్యార= వారింప శక్యముకాని; 
'ప్రక్రియన్‌= విధముగా; ఏసెన్‌= ప్రయోగించెను; ఆ విశిఖముల్‌= ఆ బాణములు; వారించి= నివారించి(ఆపి); ఆతండు; అతి= 
మిక్కిలి; 'కూర= భయంకరమయిన; స్పార= గొప్పవి అయిన(అధికశక్తిమంతమయిన); శర= బాణములు; త్రయంబు= 
మూడు(మూడు బాణములు); అతని= అతనియొక్క (ఆ సత్యసేనునియొక్క); వక్షస్‌భిత్తిన్‌= గోడవలె దృఢమైన రొమ్మున; 
కీలించి= నాటించి; వే= వేగంగా; రెండు; నారాచంబులు= వాడి అయిన ఇనుప బాణాలు; తమ్ముని= తమ్ముడియొక్క 
(సత్యసేనుని తమ్ముడయిన సుశర్మునియొక్క); మెయిన్‌= శరీరమును; కడున్‌= మిక్కిలి; బెట్టుగన్‌= గట్టిగా; నాటెన్‌= 
క్రుచ్చెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 73 


తాత్పర్యం: ఆ సత్యసేనుడు భయంకరాకారుడై ఇంకొకవిల్లు ఎక్కుపెట్టి వారింపశక్యంకాని విధంగా బాణాలను 
ప్రయోగించాడు. ఆ బాణాలను నివారించి నకులుడు మిక్కిలి భయంకరం, అధిక శక్తిమంతం అయిన మూడు 
బాణాలు ఆ సత్యసేనుడి వక్షస్థలంలో నాటించి, వేగంగా రెండు బాణాలు సత్యసేనుడి తమ్ముడు సుశర్ముడి 
శరీరంలోనికి మిక్కిలి గట్టిగా (గుచ్చాడు. 


క వారలిగి యొక్కయుమ్మడి । సారథిం దెగటార్షి యార్షి చాపము దునియం 
దేరు వికలముగ మేను వి । దారితముగ నేసి రత్యుదగ్రస్సురణన్‌. 143 


ప్రతిపదార్థం: వారు(ఆ సత్యసేన సుశర్ములు); అలిగి= కోపించి; ఒక్క+ఉమ్మడి= ఒక్కటిగా ఇద్దరును ఏకమై; సారథిన్‌= 
సారథిని; తెగటార్భి= చంపి; ఆర్చి= అరచి; చాపము= విల్లు; తునియన్‌= ఖండించగా; తేరు= రథము; వికలముగన్‌= 
ముక్కలుగ; మేను= దేహము; విదారితముగన్‌= చీలిపోవునట్టుగా; అతి+ఉద(గ్ర= మిక్కిలి భయంకరమయిన; స్ఫురణన్‌= 
విజృంభణతో; ఏసిరి= కొట్టిరి. 


తాత్సర్యం: కర్షపుత్రులైన సత్యసేన సుశర్ములు కోపించి ఒక్కుమ్మడిగా సారథిని చంపి అరచి విల్లు ఖండించగా 
రథం ముక్కలయ్యేటట్టుగా దేహం చీలిపోయేటట్టుగా మిక్కిలి భయంకరమయిన విజృంభణంతో కొట్టారు. 


వ, ఇవ్విధంబున. 144 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా. 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా సత్యసేన సుశర్ములు నకులుడిని కొట్టగా. 


మ. _ విరథుండున్‌ వినికృత్తచాపు(డు శరావిద్దుండునై మేదినీ 
వర నీపుత్రుండు చంచదుగ్రతర జిహ్వం బైన చండాహి నాం 
గర మాభీలత. బొల్లుశక్తి గొని యల్మన్‌ సత్వరుండయ్యె సు 
స్థిరసంరంభత సత్యసేను( బడవైచెం జూప టిగ్గింప(గన్‌. 145 


ప్రతిపదార్థం: మేదినీ= భూమికి; వర!= భర్తవయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; విరథుండున్‌= రథములేనివాడును; వినికృత్త= 
విరుగగొట్టబడిన; చాపుండున్‌= ధనువు కలవాడును; శర= బాణములతో; ఆ విద్దుండును= చీల్చబడినవాడును; ఐ= 
ఉన్నవాడై; నీ పుత్రుడు= నీయొక్క కుమారుడు(నకులుడు); చంచత్‌= చలించుచున్న; ఉ(గ్రతర= మిక్కిలి భయంకరమయిన; 
బిహ్యంబు+ఐన= నాలుక గల; చండ= తీవ్ర; అహి= పాము; నాన్‌= అనునట్టుగా; కరము= మిక్కిలి; ఆభీలతన్‌= భయంకరముగా; 
పొల్చు= ఒప్పు; శక్తిన్‌= శక్తి అను ఆయుధమును; కొని= తీసికొని; అల్కన్‌= కోపంతో; సత్వరుండు= మిక్కిలివేగిరపాటు 
కలవాడు; అయ్యెన్‌; సుస్థిర= మిక్కిలి నిలకడకల; సంరంభతన్‌= గర్వంతో; చూపణు= చూచువారు; అగ్గింప(గన్‌= పొగడేటట్టుగ; 
సత్యసేనున్‌= సత్యసేనుని; పడవైచెన్‌= పడగొట్టెను (చంపెను.) 


తాత్పర్యం: (సంజయుడు చెప్పుతున్నాడు) ఓ ధృతరాష్ట్ర మహారాజా! రథం లేని వాడు, విరుగగొట్టబడిన విల్లు 
కలవాడు, బాణాలతో శరీరం చీల్చబడినవాడు అయిన నీ పుత్రుడు నకులుడు చలిస్తున్న భయంకరమైన నాలుక 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలిగిన మిక్కిలి క్రూరమైన పామా అన్నట్లు భయంకరమైన “శక్తి అనే ఆయుధాన్ని తీసికొని కోపంతో వేగిరపాటు 
కలవాడై నిలకడ కలిగిన గర్వంతో చూచేవాళ్ళు పొగడేటట్టుగా సత్యసేనుడిని సంహరించాడు. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 


ఆ. అన్నపాటు సూచి యనుజు€ డుల్లంబున | నడలు కనలు. గదుర నంపవాన. 

గప్పె నకులు నంత. గాంచి భీముకుమారు€ । డెయిదె నతనియరద మెక్క నతండు. 146 
ప్రతిపదార్థం: అన్న; పాటు= పడుట; చూచి; అనుజుండు= తమ్ముడు (సుశర్ముడు లేక సుషేణుడు); ఉల్లంబునన్‌= 
హృదయమునందు; అడలు= శోకము; కనలున్‌= కోపమును; కదురన్‌= అతిశయింపగా; అంప= బాణములయొక్క; వానన్‌= 
వర్షంతో; నకులున్‌; కప్పెన్‌= కప్పెను; అంతన్‌= అంతలో; కాంచి= చూచి; భీము= భీమునియొక్క; కుమారుడు(భీమునివలన 
(ద్రౌపదియందు పుట్టినపుత్రుడు శ్రుతసోముడు); ఎయిదెన్‌= దగ్గరకు చేరాడు. అతండు= నకులుడు; అతని= అతనియొక్క 
(భీమపుతుడియొక్క); అరదము= రథము; ఎక్కెన్‌= ఎక్కెను. 


తాత్సర్యం: అన్న సత్యసేనుడు పడిపోవటం చూచి తమ్ముడు సుశర్ముడు (సుషేణుడు) హృదయంలో శోకం, కోపం 
అతిశయించగా నకులుడిపై బాణవర్షం కురిపించాడు. అంతలో నకులుడిని చూచి భీముడిపుత్రుడు (శుతసోముడు 
దగ్గరకు చేరాడు. నకులుడు శుతసోముడి రథం అధిరోహించాడు. 


వ. ఇట్లు ద్రౌపదేయుండగు శ్రుతసోముని యరదంబెక్కి బలువిల్లుగొని యక్కునూరుండును దోడుపడ నా 

సుశర్ముని బటుశరపరంపరలం బొదివిన( బొలివోక యతండు. 147 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; (ద్రౌపదేయు(డు= (ద్రౌపది పుత్రుడు అగునట్టి; శుతసోముని= శ్రుతసోమునియొక్క; 
అరదంబు= రథము; ఎక్కి; బలు= బలమయిన; విల్లున్‌= ధనువు; కొని= తీసికొని; ఆ+కుమారుండును; ఆ పుత్రుడును 
(శ్రుతసోముడును); తోడుపడన్‌= సహాయపడగా; ఆ సుశర్ముని; (సుషేణుని); పటు= తీవ్రమయిన; శర= బాణములయొక్క; 
పరంపరలన్‌= వరుసలతో (ఒకదానితరువాత ఒకటిగా); పొదివినన్‌= (క్రమ్ముకొనగా; పొలివోక= వెనుదీయక; అతండు (అనగా 
ఆ సుశర్ముడు లేక సుషేణుడు). 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా (ద్రౌపది కుమారుడైన (శ్రుతసోముడి రథం ఎక్కి బలమయిన ధనువును తీసికొని ఆ 
(శ్రుతసోముడు సహాయపడగా ఆ సుశర్ముడి (ఆ సుషేణుడి) తీవ్రమయిన బాణాల వరుసలతో కొట్టాడు. అయినా, 
వెనుదీయకుండా ఆ సుశర్ముడు (ఆ సుషేణుడు). (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. వాండి తూపులు నకులుమై మూండు నాంటి | యిరువదింట( దత్నుత్రుని యురము నొంప 
నర్ద్హచంద్రబాణాహతి నవ్విరోధి । శిరము దునిమె నప్పాండుభూవరసుతుండు. 148 


ప్రతిపదార్థం: వాడి తూపులు= వాడి అయిన బాణములు, నకులు= నకులునియొక్క; మైన్‌= దేహమందు; మూండు; 
నాంటి= గ్రుచ్చి; ఇరువదింటన్‌= ఇరువది బాణములతో; తద్‌= ఆ; పుత్రుని= (ద్రౌపదేయుని((శ్రుతసోముని); ఉరమున్‌= 
వక్ష్యస్టలమును; నొంపన్‌= బాధింపగా; ఆ+పాండు భూవర= ఆ పాండురాజుయొక్క; సుతుండు= కుమారుడు(నకులుడు); 
అర్హచంద్ర= అర్హచం[ద్రుడియొక్క ఆకృతిగల; బాణ= బాణంయొక్క; ఆహతిన్‌= దెబ్బతో; ఆ+విరోధి= ఆ శత్రువుయొక్క 
(సుశర్ముడియొక్క లేక సుషేణుని యొక్క) శిరము= తలను; తునిమెన్‌= ఖండించెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 75 


తాత్సర్యం: వాడి అయిన బాణాలు నకులుడి దేహంలో మూడు గ్రుచ్చి ఇరువది బాణాలతో [శ్రుతసోముడి 
వక్షస్థలాన్ని బాధించగా, ఆ నకులుడు అర్రచంద్రాకృతిగల బాణంయొక్క దెబ్బతో శత్రువు అయిన ఆ సుశర్ముడి 
(సుషేణుని) తలను ఖండించాడు. 


శా. _మాద్రీపుత్రునిచేత( గర్హసుతు లీమాడ్కిం బడం జూచి వీ 

రోద్రేకం బెడలంగ నీ సుతుబలం బొక్కున్ముడిన్‌ విచ్చిన 

నృద్రాధీశుండు సింహనాదము రణన్మౌర్వీసముల్లాసమున్‌ 

రౌద్రప్రక్రమసూచకంబులుగ సంరంభస్సురస్తూర్తియై. 149 
ప్రతిపదార్థం: మాద్రీపుత్రునిచేతన్‌= మా[ద్రీపుత్రుడు అయిన నకులుడిచేత; కర్లసుతులు= కర్గునియొక్క కుమారులు 
(చిత్రసేన - సత్యసేన - సుశర్ములు (సుషేణులు); ఈ మాడ్కిన్‌= ఈ విధంగా; పడన్‌= కూలిపోవుటను; చూచి; వీర= 
శూరులయొక్క; ఉ(దేకంబు= విజృంభణము; ఎడలంగన్‌= పోగా; నీ= నీయొక్క(ధృతర్మాష్టునియొక్క); సుతు= 
కుమారునియొక్క= (దుర్యోధనునియొక్క); బలంబు= సైన్యము; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగ; విచ్చినన్‌= విడివడిపోగా 
(చెల్టాచెదరుకాగా); మ(ద్రాధీశుండు= మ[ద్రదేశమునకు అధిపతి అయిన శల్యుడు; సింహనాదమున్‌= సింహగర్దనమును; 
రణత్‌= ధ్వనిచేయు; మౌర్వీ= వింటినారియొక్క (అల్లైత్రాడుయొక్క); సముల్లాసమున్‌= (ప్రకాశమును; రౌద్ర= (క్రోధముయొక్క; 
ప్రక్రమ= ప్రారంభమునకు; సూచకంబులుగన్‌= తెలియచేయు గుర్తులుగా; సంరంభ= ఆటోపంతో; స్ఫురత్‌= (ప్రకాశించు; 
మూర్తి; రూపము; ఐ= కలవాడై. 


తాత్సర్యం: నకులుడిచేత కర్టుడికుమారులు ఈ (ప్రకారంగా కూలిపోవటం చూచి, శూరుల విజ్బంభణం వికలం 
కాగా నీ కుమారుడైన దుర్యోధనుడి సైన్యం ఒక్కసారిగా విడివడి చెల్లాచెదురుకాగా మద్రదేశాధిపతి శల్యుడు 
సింహగర్తనను, మౌర్వీనాదాన్ని (కోధసూచకాలుగా ప్రకాశించే రూపం కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


జ 
తే, హస్తతల మెత్తి నిలునిలుమని యదల్బ[( । బోకతిరిగి యమ్మూంకలు పోరి కమరె 
బాండవేయుల మొనలు నుద్దండవృత్తి । నురవణించిన సంగర ముగ్రమయ్యె, 150 


ప్రతిపదార్థం: హస్తతలము= అరచేతిని; ఎత్తి; నిలునిలుము= ఆగుము ఆగుము; అని; అదల్పన్‌= అదలించగా; ఆ+ 
మూ(కలు= ఆ సైన్యములు; పోక= వెడలిపోక; పోరికిన్‌= యుద్దమునకు; అమరెన్‌= సిద్దమయ్యెను; పాండవేయుల= 
పాండవులయొక్క; మొనలున్‌= సేనలును; ఉద్దండ= అధికమయిన; వృత్తిన్‌= వ్యాపారంతో (ఉత్సాహంతో); ఉరవడించినన్‌= 
వేగిరపాటు పడగా; సంగరము= యుద్దము; ఉగ్రము= భయంకరము; అయ్యెన్‌= అయ్యెను. 


తాత్పర్యం: శల్యుడు చేతిని ఎత్తి, ఆగుమాగు మని అదలించగా ఆ కౌరవసైన్యం వెడలిపోక మరల యుద్దానికి 
సిద్దమైనది. పాండవసేనలు కూడా అధికోత్సాహంతో వేగిరపాటు పడగా యుద్దం భయంకరం అయింది. 


చ. అడరి ధనంజయాదులగు నక్కడి వీరులు విక్రమింప ని 
క్కడ భవదీయనందనముఖప్రభవోద్దట యోధవర్గము 
ల్వడి. దటుమంగ నప్పుడు బలద్వయమున్‌ విశిఖాగ్ని పేర్చి యె 
క్కుడయిన భీతి నొందె రణఘోరత భూవర! యేమి సెప్పదున్‌? 151 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అడరి= విజృంభించి; ధనంజయ= అర్జునుడు; ఆదులు= మొదలు; అగు= అగునట్టి; అక్కడి= ఆ 
పాండవపక్షమందలి; వీరులు= శూరులు; వి[క్రమింపన్‌= పరా(క్రమమును చూపగా; ఇక్కడన్‌= ఈ కౌరవపక్షమునందలి; 
భవదీయ= నీయొక్క; నందన= కుమారుడు (దుర్యోధనుడు); ముఖ= మున్నగు; ప్రభవ= పుట్టుకచేత; ఉద్భట= భయంకరులైన; 
యోధ= వీరులయొక్క; వర్గముల్‌= సమూహాలు; వడిన్‌= వేగముగా; తజుమంగన్‌= తరుమగా (వెంటపడి పరుగెత్తునట్టు 
చేయగా); అప్పుడు= ఆ సమయమున; బల= సైన్యములు; ద్వయమున్‌= రెండును; విశిఖాగ్ని= బాణాలయొక్క అగ్ని; పేర్చి= 
విజృంభించి; ఎక్కుడు+అయిన= అధికమయిన; భీతిన్‌= భయమును; ఒందెన్‌= పొందెను; భూవర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
రణ= రణముయొక్క; ఘోరతన్‌= భయంకరత్వమును గూర్చి; ఏమి; చెప్పుదున్‌?= చెప్పగలను? (అత్యంత భయంకరమయిన 
యుద్ధమున గూర్చి చెప్పటం సాధ్యంకాదు.) 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! విజృంభించి అర్జునుడు మొదలయిన పాండవపక్షంలోని వీరులు పరాక్రమించగా 
ఈ కౌరవ పక్షంలోని నీ కుమారుడు దుర్యోధనుడు మున్నగు పరా(క్రమవంతులు, శ్రేష్టులు అయిన యోధ 
సమూహాలు వేగంగా వెంటపడి తరుమగా ఆ సమయంలో రెండు సైన్యాలూ బాణాల వలన పుట్టిన అగ్ని 
విజృంభించి అధికమయిన భయాన్ని పొందాయి. ఆ భయంకర యుద్దాన్ని గూర్చి విష్‌ చెప్పగలను? (ఆ యుద్దం 
వర్షింప శక్యం కానిది.) 


వ. ఇట్లు మధితంబయ్యును బౌరుషంబు పెంపున నిరువాంగును వేగంబు గుందక వింత చందంబునం బేర్టుక్రందు 
గగనచరులకు( గన్నులపండువుగా బృంహితధ్వనులను ఘంటానినదంబులను నేమినిస్వనంబులను 
దేతుకింకిణీక్వణనంబులను రింఖారవంబులను హేషావరోషంబులను భుజస్పాలనంబులను 
సింహనాదంబులను దిక్తటభేదనం బొనర్ప నద్దుతోత్సాహంబున నాహవక్రీడ సలుపుచుండం బుండరీకాక్ష 
రక్షితులగు పాండుపుత్రుల బలశౌర్యసంపదల సొంపునం బెంపొదవు ధృష్టద్యుమ్న శిఖండిసాత్యకి 
ప్రముఖులైన దండిమగలు గూడికొని తటుమ దారుణనైపుణంబున బాహాటోపంబు సూపిన( గార్హిచ్చు 
గవిసినం గలంగు మృగకులంబు కైవడిం గౌరవసైన్యంబు దైన్యంబు నొందిన. 152 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; మథధితంబు= మధించబడింది; అయ్యును= అయినప్పటికిని; పౌరుషంబు= 
పరాక్రమముయొక్క; పెంపునన్‌= ఆధిక్యమువలన; ఇరు= రెండు; వాగును= పక్షములసైన్యములును; వేగంబు= వేగిరపాటు; 
కుందక= తగ్గిపోకుండగ; వింత= విచిత్రమయిన; చందంబునన్‌= విధముగా; పేర్చు= విజృంభించు; [క్రందు= సందడి; గగన= 
ఆకాశమునందు; చరులకున్‌= సంచరించువారికి (యక్షగంధర్వ కిన్నర కింపురుషాదులకు); కన్నుల= నేత్రములకు(చూపులకు); 
పండువుగాన్‌= వేడుకకాగా; బృంహిత= ఏనుగులు చేయు ఘీంకారపు; ధ్వనులను= శబ్దములచేతను; ఘంటా= ఘంటలయొక్క; 
నినదంబులను= ధ్వనులచేతను (ఏనుగుల మెడలకు (వ్రేలాడగట్టిన ఘంటల ధ్వనులచేతను); నేమి= రథ చక్రముల 
కమ్ములయొక్క; నిస్వనంబులను= శబ్దములచేతను; కేతు= జెండాకొయ్యలయొక్క; కింకిణీ= చిరుమువ్వలయొక్క; 
క్య్వణనంబులను= ధ్వనులచేతను; రింఖా= గుర్రాల గిట్టలయొక్క; రవంబులను= శబ్దములచేతను; హేషా= గుర్రాల 
సకిలింతలయొక్క; ఘోషంబులను= ధ్వనులచేతను; భుజా= భుజములయొక్క; స్పాలనంబులను= చరుపుల వలన పుట్టిన 
శబ్దముల చేతను; సింహనాదంబులను= సింహ గర్జనములచేతను (యుద్దభూమియందు వీరులు చేయు బొబ్బలు); దిక్‌= 
దిక్కులయొక్క; తట= ఆకాశపుటంచులను; భేదనంబు= బ్రద్దలగునట్టు (చిల్దులుపడునట్టు); ఒనర్బన్‌= చేయగా; అద్భుత= 
ఆశ్చర్యకరమగు; ఉత్సాహంబునన్‌= ప్రయత్నముతో; ఆహవ= యుద్దమనెడి; క్రీడన్‌= ఆటను; సలుపుచుండన్‌= చేయుచుండగా; 
పుండరీక+అక్ష= తెల్లతామరలవంటి నేత్రములు కలవాడు అగు శ్రీకృష్ణుడిచేత; రక్షితులు= కాపాడబడుచుండువారు; అగు= 
అయినట్టి; పాండుపుత్రుల= పాండురాజు కుమారులయొక్క; బల= బలము; శౌర్య= పరా(క్రమములయొక్క; సంపదల= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 77 


ఐశ్వర్యములయొక్క; సొంపునన్‌= సమృద్దివలన; 'పెంపు= వృద్ది; ఓఉదను= పొందు; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడును; శిఖండి; 
సాత్యకి; ప్రముఖులు= ముఖ్యులు; ఐన; దండి= ప్రతాపవంతులయిన; మగలు= వీరులు; కూడికొని= కలిసికొని; తణుమన్‌= 
వెంటపడి పరుగెత్తునట్టు చేయగా; దారుణ= భయంకరమయిన; నైపుణంబునన్‌= కౌశలముతో; బాహా= భుజములయొక్క; 
ఆటోపంబు= గర్వము; చూపినన్‌= చూపగా ((ప్రదర్శింపగా); కార్చిచ్చు= దవానలము (అడవులను కాల్చు అగ్ని); కవిసినన్‌= 
వ్యాపించగా; కలంగు= కలతపడు (వ్యాకులమగు); మృగ= లేళ్ళయొక్క; కులంబు= గుంపు; కైవడిన్‌= వలె; కౌరవసైన్యంబు= 
కౌరవులయొక్క సైన్యము; దైన్యంబున్‌= దీనత్వమును; ఒందినన్‌= పొందగా. 


తాత్పర్యం: ఈ ప్రకారంగా అల్లకల్లోలం అయినప్పటికీ అధిక పరాక్రమంతో రెండు పక్షాల సైన్యాలు వేగిరపాటు 
తగ్గకుండా మరియొక ఐఎథంగా విజృంభించిన ఆ విచిత్ర యుద్దం ఆకాశసంచారులయిన యక్ష, గంధర్వ, కిన్నర, 
కింపురుషాదులకు కన్నులపండువు కాగా, ఏనుగుల ఫీంకార ధ్వనులతో, ఏనుగుల కంఠాలకు (వ్రేలాడుతున్న 
ఘంటానాదాలతో, రథచక్రాల కమ్ముల తాకిడివలన పుట్టిన ధ్వనులతో, జెండాకొయ్యలయందు (వ్రేలాడే చిరుమువ్వల 
నాదాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్ళతో, గుర్రాల సకిలింతల ధ్వనులతో, భుజాల చరుపులవలన పుట్టిన ధ్వనులతో 
వీరులు చేసే సింహగర్జనలతో దిక్కుల అంచులు చిల్లులు పడగా ఆశ్చర్యకరమయిన ప్రయత్నంతో యుద్ద(క్రీడ 
చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడిచేత పరిరక్షించబడుతున్న పాండవుల బలపరా(క్రమాల సమృద్దివలన వరిల్లే ధృష్టద్యుమ్న 
శిఖండి సాత్యకి మున్నగు ప్రతాపవంతులగు వీరులు ఒక్కటిగా కలిసికొని తరుమగా భయంకరమైన కౌశలంతో 
భుజగర్వం చూపగా కార్చిచ్చు వ్యాపించినప్తుడు వ్యాకులమయిన లేళ్ళ గుంపువల కారవ సైన్యం దీనత్వం పొందగా. 


నిశేషం: ఈ వచనంలో చిన్న ఉపమ కలదు. "కార్చిచ్చు వ్యాపించగా వ్యాకులమయిన లేళ్ళ గుంపు వలె కౌరవసైన్యం దీనత్వం 
పొందింది.” తిక్కన ఈ వచనంలో ఆహవశ్రీడలో నాదవిన్యాసం చేశాడు. ఘీంకారనాదము, ఘంటానాదము, నేమినాదము, 
కింకిణీ నాదము, రింఖానాదము, హేషానాదము, స్పాలననాదము, సింహనాదము, హాసవిన్యాస, నాద విన్యాసములు తిక్కయజ్వ్య 
కవన(క్రీడలు. 
క _ పెనురొంపి లోపలను బ్రుం । గిన ధేనువు నెత్తుపోలికిని శల్యుం డ 

మ్మొనం దనభుజబలమునం గల । గని యట్టుగ నిలిపె శౌర్యగర్వము మెజియన్‌. 153 
ప్రతిపదార్థం: పెను= పెద్ద; రొంపి= బురద; లోపలను; (బ్రుంగిన= మునిగిపోయిన; ధేనువును= గోవును; ఎత్తు= పైకి తీయు; 
పోలికిని; శల్యుండు; ఆ+మొనన్‌= ఆ కురుసైన్యమును; తన= తనయొక్క; భుజబలమునన్‌= భుజబలముతో; శౌర్య= 
పరాక్రమము; గర్వము; మెజయన్‌= (ప్రకాశింపగా; కల(గని= కలతచెందని; అట్టుగ; నిలిపెను. 


తాత్సర్యం: పెద్ద బురదలో మునిగిపోయిన గోవును పైకి తీసే విధంగా శల్యుడు ఆ కురుసైన్యాన్ని తన భుజబలంతో 
పరాక్రమం, గర్వం (ప్రకాశించగా కలతచెందనట్టుగా నిలిపాడు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. నిలిపి పేర్షిన సమయంబున మన దిక్కున నుల్మాపాత ప్రముఖంబులగు దుర్నిమిత్తంబులు వొడమిన నీ 
కొడుకులు గూడుకొని చేయం గలసైనికులం గూర్దికొని తిరంబయి పెనంగి రట్లు పెనంగునెడం గడంగి 
తలకడచి మిగిలి మద్రపతి మార్గణాసారంబు వర(గించుచుంబాండవాగ్రజు నగ్రభాగంబున నున్న భీమసేన 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయమాద్రేయుల దా(కి పదిపదిప్రదరంబుల నొప్పించి కదిసి 
యన్నరపతికిని బదితూపుల వేండిమి సూపి మలసిన( బాంచాలప్రభద్రకబలంబు లా జెట్టిబిరుదు 
చుట్టుముట్టిన. 154 


ప్రతిపదార్థం: నిలిపి(సేనలను నిలిపి); పేర్చిన= విజృంభించిన; సమయంబునన్‌; మనదిక్కునన్‌= మనవైపున(కౌరవుల 
పక్షమున); ఉల్కాపాత= ఆకాశమునుండి వెలుగుచుపడునట్టి చుక్కలవంటి పదార్థములు పడిపోవుట; ప్రముఖములు= 
మున్నగు; దుర్నిమిత్తంబులు= దుష్ట్రశకునములు; పొడమినన్‌= పుట్టిన(పొడచూపగా); నీ కొడుకులు= నీయొక్క 
(ధృతరాష్టుడియొక్క) కుమారులు; కూడుకొని= కలిసికొని; చేయంగల= చేయగల (బాగుగా యుద్దం చేయగల); సైనికులన్‌= 
సేనలను; కూర్చికొని= సమీకరించుకొని (పోగుచేసికొని); తిరంబు= స్థిరము; అయి; పెనంగిరి= పోరాడిరి; అట్టు; పెనంగు= 
యుద్ధముచేయు; ఎడన్‌= సమయమున; కడంగి= ప్రయత్నించి; తల కడచి= సేనాగ్రమునుండి (వ్యూహమునుండి) అతిక్రమించి; 
మిగిలి= ఉ(ద్రేకించి; మద్రపతి= శల్యుడు; మార్గణ= బాణములయొక్క; ఆసారంబు= వర్షము; పరంగించుచున్‌= (ప్రయోగించుచు 
(బాణవర్షము కురిపించుచు); పాండవ= పాండవులలో; అ(గ్రజున్‌= పెద్దవాడయిన ధర్మరాజునకు; అగ్రభాగంబునన్‌= 
ముందుభాగమున; ఉన్న; భీమసేన= భీమసేనుడిని; సాత్యకి= సాత్యకిని; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడిని; శిఖండి= శిఖండిని; 
ద్రౌైపదేయ= (ద్రౌపది పుత్రులను; మాద్రేయులన్‌= మాద్రిపుత్రులను (నకుల సహదేవులను); తాశి= ఎదుర్కొని; పదిపది= 
పది పది చొప్పున; ప్రదరంబులన్‌= బాణములతో; వేండిమి= ప్రతాపము; చూపి= చూపించి; మలసినన్‌= విజృంభించుచుండగా; 
పాంచాల= పాంచాల దేశముయొక్క; ప్రభద్రక= ప్రభద్రకులను క్షత్రియులయొక్క; బలంబులు= సైనికదళములు; ఆ జెట్టి= 
శూరశ్రేష్ణుడయిన ఆ శల్యుని; బిరుదు= శౌర్యచిహ్నమును (మహారథుడను శౌర్య చిహ్నముగల రథమును); చుట్టుముట్టినన్‌= 
చుట్టుముట్టగా. 


తాత్సర్యం: శల్యుడు చెదరిపోతున్న సేనలను నిలిపి, విజృంభించే సమయంలో మనవైపున ఉల్కాపాతాలు మొదలయిన 
దుష్టశకునాలు పొడచూపగా నీకుమారులు కలిసికొని యుద్దం చేయటానికి సమర్హులయిన సేనలను సమకూర్చుకొని 
స్థిరంగా పోరాడారు. ఆ (ప్రకారంగా యుద్దం చేసే సమయంలో ఆ వ్యూహాన్ని అతిక్రమించి, ఉద్రేకించి మద్రపతి 
శల్యుడు బాణవర్షం కురిపిస్తూ ధర్మరాజునకు ముందు నిలిచిన భీమసేన సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి (ద్రౌపదేయ 
మా(ద్రేయులను ఎదుర్కొని, పది పది చొప్పున బాణాలతో బాధించి, ధర్మరాజు దగ్గరకు చేరి పదిబాణాలతో 
ప్రతాపం చూపించి విజ్బంభిస్తుండగా పాంచాల దేశపు క్షత్రియులయిన ప్రభద్రక దళములు ఆ శల్యుడిని 
చుట్టుముట్టగా. 


విశేషం: వ్యాసభగవానులు మూలమున మహారథ శబ్దం (ప్రయోగించిన చోట తిక్కన బిరుదు శబ్దం ప్రయోగించిన కారణంగా 
బిరుదు శబ్దానికి మహారథుడనే అర్థం చెప్పటం జరుగుతున్నది. సామాన్యంగా అతిరథ - మహారథ - రథ - అర్హరథులందరికి 
బిరుదు శబ ప్రయోగం తిక్కన తెనుగు శబ ప్రయోగంపై గల మక్కువను సూచిస్తున్నది. 

(m] య (ca = 


ఉ. వాలి యతండు బాహువిభవం బలరించిన బేర్ణి రౌద్రతం 
గూలుగజంబులుం గెడయు గుట్టిపుతండము' ధ్రెళ్ళు తేరులుం 
గీలెడలించినట్ల పడుకేతువితానము నుగ్గునూచమై 
రాలు పదాతి వర్గములు రక్తపుటేణులు. బ్రేవుప్రోవులున్‌. 155 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 79 


ప్రతిపదార్థం: అతండు (ఆశల్యుడు); వాలి= విజృంభించి; బాహు= భుజములయొక్క; విభవంబు= సంపద; అలరించినన్‌= 
'ప్రకాశింపజేయగా; రౌద్రతన్‌= (క్రోధముతో; పేర్చి= విజృంభించి; కూలు= కూలిపోయిన(చనిపోయిన); గజంబులున్‌= ఏనుగులును; 
కెడయు= చనిపోయిన; గుజ్జపు= గుర్రములయొక్క; తండమున్‌= గుంపులను; త్రెళ్ళు= విరిగిపడిపోయిన; తేరులున్‌= 
రథములును; కీలు= ఇరుసు; ఎడలించినట్టు+అ= తొలగించినట్టుగా; పడు= పడిపోవుచున్న; కేతు= జెండాకొయ్యలయొక్క; 
వితానమున్‌= సమూహమును; నుగ్గునూచమై= ఖండఖండములై (పిండిపిండియె); రాలు= (క్రిందపడిపోయిన; పదాతివర్గములున్‌= 
కాల్చలములును; రక్తపుటేణులున్‌= నెత్తుటి నదులను; (పేవు= పేగులయొక్క; (ప్రోవులున్‌= పోగులును. 


తాత్సర్యం: ప్రభద్రక దళాలు చుట్టుముట్టగా శల్యుడు విజృంభించి భుజసంపద (ప్రకాశింపజేయగా (క్రోధంతో 
అతిశయించి కూలిపోయిన ఏనుగులు, చనిపోయిన గుర్రాల గుంపులు, విరిగిపడిపోయిన రథములు, ఇరుసులు 
తొలగిపడిపోయిన జెండా కొయ్యల సమూహం, ఖండఖండాలై పిండిపిండిగా రాలిపోయిన కాల్బలం, నెత్తురు 
(ప్రవాహాలు, పేగుల పోగులు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: 'నుగ్గునూచమై” ఇది తెలుగుజాతీయం. సందర్భాన్ని అనుసరించి 'ఖండఖండములై' అనే అర్థం (వ్రాయబడింది. 
తిక్కయజ్వ యుద్ద పర్వాలలో తరచుగా ఈ జాతీయాన్ని ప్రయోగించాడు. బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకరంలో 
ఇట్లా (వ్రాశారు. “నుగ్గనూచ” అని ఒకానొక నిఘంటువునందు ఏకపరముగా (వ్రాయబడి యున్నది. అట్లు చెప్పినచో 'నూచి 
శబ్దము (ప్రత్యేకముగాను ప్రయోగించబడుచున్నది. కనుక 'నుగ్గునూచి శబ్దములు రెండు చేరినప్పుడు 'మిక్కిలిపొడి' యని 
అర్థము చెప్పవచ్చును.” దీనికి పై ఉదాహరణమునందు “దుమ్ము ధూళిగా” అని చెప్పి ఉండటమే ప్రమాణంగా (గ్రహించవలెను. 
పై ఉదాహరణలు “కొన్నిటి హస్తముల్‌ చదియం గొన్నిటి. గొమ్ములు దుమ్ము ధూళిగాం గొన్నిటి గుంభముల్‌ వగుల 
గొన్నిటిగాళులు 'నుగ్గునూచగా' - (భీష్మ -2 ఆశ్యా) రూ ॥ నూచము.” అరదంబులు పొడిపొడియై హరులగములు 
'నుగ్గునూచమై' (భీష్మ -2 ఆశ్వా) - ఇది శబ్దరత్నాకరవ్యవహారం. 

ఇంతకు ఇది 'నూచి శబ్దమా 'ఊచి శబ్దమా? లోకవ్యవహారంలో 'ఊచకోతి ఖండ ఖండములుగా ముక్క 
ముక్కలుగా నరకుట అనే అర్థం (ప్రచురంగా ఉన్నది. అట్టే 'నుగ్గనూచమై' అను తెలుగుజాతీయ ప్రయోగానికి, ఖండ 
ఖండాలుగా, ముక్కలు ముక్కలుగా, పొడి పొడిగా, పిండి పిండిగా అని సందర్భాన్ని అనుసరించి అర్థం చెప్పటం యుక్తం. 


వ. మఠటియును. 156 
ప్రతిపదార్థం: మణియును= ఇంకను. 
క ఏరూపులయిన రూపటి। ఘోరాశనులట్ల శల్యు క్రూరాస్త్రంబుల్‌ 

కౌరవులు వొంగ. బాండుకు | మారులసేనపయి. దొరి(గె మనుజాధీశా! 157 
ప్రతిపదార్థం: మనుజ= మానవులకు; అధీశా!= ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; ఏ రూపులు= ఏ ఆకారములు; 
అయినన్‌= అయినప్పటికిని; రూపు+అబిన్‌= అంగ విహీనులగునట్టు; శల్యు= శల్యునియొక్క; (క్రూర= భయంకరములయిన; 
అస్ర్రంబుల్‌= బాణములు; ఘోర+అశనులు+అట్టన్‌= భయంకరమైన పిడుగులవలె; పాండుకుమారుల= పాండురాజు 
పుత్రులయొక్క; సేనపయిన్‌= సైన్యముమీద; కౌరవులు; పొంగన్‌= సంతోషించునట్టు; తొరిగౌన్‌= పడెను. 
తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఏ ఆకారాలు కలిగిఉన్నప్పటికీ అంగవిహీనములయ్యేటట్టు శల్యుడి 
భయంకరములైన బాణాలు భయంకరములైన పిడుగులు పడుతున్నట్టు పాండవుల సేనపై కౌరవులైన దుర్యోధనాదులు 


సంతోషించేటట్టుగా పడ్డాయి. 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు దొరు(గు దారుణమార్గణాసారంబున వెగడుపడి యాబలంబు పాండవాగ్రజు వెనుక కొది(గిన నమ్మహీపతి 
పురికొలిపికొని శల్యు మార్కొని నిశితవిశిఖవర్షంబునం బొదివిన నమ్మద్రవిభుండు గ్రూరనారాచం 
బతనిమేనుచ్చివో నేయ నా ధర్మనందనునకు€. దలకడచి యేడమ్ముల నవ్వడముడియు సహదేవుం డయిదు 
తూపులను నకులుండు నవశరంబులను బ్రతివింధ్యాదిద్రౌపదేయులు బహుబాణపరంపరలను నవ్వీరు 
నేయ నప్పుడు కృపాచార్యుండును గృతవర్మయు శకునియు( దత్సుతుం డులూకుండును నీ కొడుకులుం 
గవిసిరి. గురుపుత్రుండు మందహాసంబుతో నమందగతి వచ్చి వారి. గూడికొనియె. నక్కడి సైనికులును 
రభసంబున నా రథికవరుల. దాంకి రట్టియెడ. 158 


ప్రతిపదార్థం: అట్టు= ఆ ప్రకారముగా; తొరుంగు= పడుచున్న; దారుణ= భయంకరమయిన; మార్గణ= బాణములయొక్క; 
ఆసారంబునన్‌= వర్షమువలన; వెగడుపడి= భయపడి; ఆ బలంబు= ఆ సైన్యము (పాండవుల సేనలు); పాండవ= 
పాండవులలో; అగ్రజు= పెద్దవాడు అయిన ధర్మరాజుయొక్క; వెనుకకున్‌= వెనుకభాగమునకు; ఒదింగినన్‌= తొలగగా; మహీ= 
భూమికి; పతి= (ప్రభువు అయిన ధర్మరాజు; పురికొలిపికొని (అనగా మరల సేనలలో ఉత్సాహము కలుగునట్లు హెచ్చరించుకొని); 
శల్యు= శల్యుని; మార్కొని= ఎదుర్కొని; నిశిత= వాడిఅయిన; విశిఖ= బాణములయొక్క; వర్షంబునన్‌= వానవలన; 
పొదివినన్‌= (కమ్ముకొనగా; ఆ+మ[ద్రవిభుండు= శల్యుడు; కూర= భయంకరమయిన (తీక్షణమయిను); నారాచంబు= 
ఇనుపబాణము; అతని మేను= అతనియొక్క దేహము; ఉచ్చివోన్‌= చీల్చుకొని పోవునట్టు; ఏయన్‌= (ప్రయోగించగా; ఆ 
ధర్మనందనున కున్‌= ఆ ధర్మరాజునకు; తల= ముందు భాగమును; కడచి= దాటివచ్చి (సేనావ్యూహమునుండి 
ధర్మరాజుముందునకు వచ్చి); ఏడు+అమ్ములన్‌= ఏడు బాణములతో; ఆ+వడముడియున్‌= భీముడును; సహదేవుండు; 
అయిదుతూపులను= అయిదు బాణములతో; నకులుండు; నవశరంబులను= తొమ్మిది బాణములతో; (ప్రతివింధ్యాది= 
ప్రతివింధ్యుడు మొదలగు; (ద్రౌపదేయులు= (ద్రౌపది పుత్రులు; బహు= అనేకాలయిన; బాణ= బాణాలయొక్క; పరంపరలనున్‌= 
వరుసలతోడను; ఆ+వీరున్‌= వీరుడయిన ఆ శల్యుడిని; ఏయన్‌= కొట్టగా; అప్పుడు= ఆ సమయమున; కృపాచార్యుండును; 
కృతవర్మయున్‌; శకునియున్‌; తద్‌= ఆ శకునియొక్క; సుతుండు= కుమారుడు; ఉలూకుండును; నీ కొడుకులున్‌= నీ 
పుత్రులయిన దుర్యోధనాదులును; కవిసిరి= కలియబడిరి; గురు= [ద్రోణుడియొక్క; పుత్రుండు= కుమారుడు(అశ్వత్హామ); 
మందహాసంబుతోన్‌= చిరునవ్వుతో; అమందగతిన్‌= శీఘ్రగమనముతో; వచ్చి; వారిన్‌ (దుర్యోధనాదులను); కూడికొనియెన్‌= 
కలిసికొనియెను; అక్కడి; సైనికులును= సేనలును; రభసంబునన్‌= ఉత్సాహముతో; ఆరథికవరులన్‌= ఆ రథిక (శ్రేష్టులను; 
తాశిరి= ఎదుర్కొనిరి; అట్టియెడన్‌= ఆ సమయమున. 


తాత్సర్యం: ఆ (ప్రకారంగా పడుతున్న భయంకరమైన బాణవర్షానికి తడబాటు పడిపోయి ఆ పాండవసేనలు 
ధర్మరాజు వెనుకకు తొలగగా ఆ ధర్మరాజు సేనలను పురికొలిపికొని శల్యుడిని ఎదుర్కొని, వాడి అయిన బాణవర్షంతో 
'క్రమ్ముకోగా ఆ శల్యుడు భయంకరమైన ఇనుపబాణం ఆ ధర్మరాజు దేహం చీల్చుకొనిపోయేటట్టుగా ప్రయోగించగా, 
సేనావ్యూహంనుండి తప్పుకొని ఆ ధర్మరాజు ముందునకు వచ్చి ఏడు బాణాలతో భీముడు, సహదేవుడు అయిదు 
బాణాలతో, నకులుడు తొమ్మిది బాణాలతో, ప్రతివింధ్యాది ద్రౌపది పుత్రులు అనేక బాణాల వరుసలతో, ఆ వీరు 
డయిన శల్యుడిని కొట్టగా ఆ సమయంలో కృపాచార్యుడు, కృతవర్మ, శకుని అతడి పుత్రుడు ఉలూకుడు, 
దుర్యోధనాదులు పాండవులతో కలియబడ్డారు. గురుపుత్రుడు అశృత్తామ చిరునవ్వుతో శీఘ్రగమనంతో వచ్చి 
దుర్యోధనాదులను కలిసికొన్నాడు. అచ్చట ఉన్న సైన్యాలు ఉత్సాహంతో ఆ రథిక (శ్రేష్టులను ఎదుర్కొన్నాయి. ఆ 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 81 


క. కృపుండును ధృష్టద్యుమ్నుండు । నుపమాతీతాతిఘోరయుద్ధంబున బా 

హుపటుత్వమ్ములు సూపి ర । ధిప! యొండొరులకు సమత్వధదీప్తాకృతులై. 159 
ప్రతిపదార్థం: అధిప!= ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా! కృపుండును= కృపాచార్యుడును; ధృష్టద్యుమ్నుండును; 
ఉపమా= పోలికకు; అతీత= అతిక్రమించిన; అతి= మిక్కిలి; ఘోర= భయంకరమయిన; యుద్దమునన్‌= సంగ్రామమునందు; 


సమత్వ= సమానభావంచేత; దీప్త= 'ప్రకాశవంతమయిన; ఆకృతులై= ఆకారములు కలవారై (రూపములు కలవారై); ఒండొరులకున్‌= 
ఒకరికొకరు; బాహు= భుజములయొక్క; పటుత్వమ్ములు= సామర్థ్యములు; చూపిరి= ప్రదర్శ్భించిరి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో కృపాచార్యుడు, ధృష్టద్యుమ్నుడు పోలిక చెప్పటానికి 
వీలుకాని మిక్కిలి భయంకరమైన యుద్దంలో సమానమైన ప్రకాశవంతమైన రూపాలు కలవారై పరస్పరం తమ తమ 
భుజబల సామర్ధ్యాలు (ప్రదర్శించుకొన్నారు. 


క. ఒకని నొకని( బదిపది సా | యకముల నొప్పించె వీరులగు పాండుకుమా 

రకు లేవుర నంతట ద్రో | ణ కుమారుండు మోము చిటుతనగవున నొప్పన్‌. 160 
ప్రతిపదార్థం: అంతటన్‌= అటు తరువాత; (ద్రోణకుమారు(డు= అశ్వత్థామ; మోము= ముఖము; చిజుతనగవునన్‌= 
చిరునవ్వుతో; ఒప్పన్‌= |ప్రకాశింపగా; వీరులు= పరా(క్రమవంతులు; అగు= అయినట్టి; పాండుకుమారకులు= పాండు రాజుయొక్క 
పుత్రులు; ఏవురన్‌= అయిదుగురను; ఒకనిన్‌= ఒక్కొక్కరిని; పదిపది= పదేసి; సాయకములన్‌= బాణములతో; నొప్పించెన్‌= 
బాధించెను. 


తాత్సర్యం: అటు తరువాత అశ్వత్థామ ముఖం చిరునవ్వుతో ప్రకాశించగా పరాక్రమవంతులైన పాండుపుత్రులు 
ఐదుగురనూ ఒక్కొక్కడిని పదేసి బాణాలతో బాధించాడు. 


ఆ. వాయుతనయు బుశ్యవర్ణాశ్వముల మద్ర । పతి ధరిత్రి. గూల్చై నతండు దేరు 

డిగ్గి నిజగదాపటిష్టత( జూపె( గౌ | రవ్య సైన్యమునకు రాజముఖ్య! 161 
ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజులలో (శ్రేష్ణుడవు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; మద్రపతి= మ(ద్రదేశమునకు (ప్రభువు 
అయిన శల్యుడు; వాయు= వాయుదేవునియొక్క; తనయు= పుత్రుడు అయిన భీమునియొక్క; బుశ్యవర్ల= గిట్టలకు పై 
భాగమున తెలుపురంగు కాళ్ళుకలిగిన; అశ్వములన్‌= గుర్రములను; ధరిత్రిన్‌= భూమిపై; కూల్చెన్‌= పడగొట్టెను;, అతండు= 
అతడు (అనగా భీముడు); తేరు= రథము; డిగ్గి= దిగి; కౌరవ్య= కౌరవులకు సంబంధించిన; సైన్యమునకున్‌= సేనకు; నిజ= 
తనయొక్క; గదా= గద అనెడి ఆయుధముయొక్క; పటిస్టతన్‌= శక్తిని(గట్టితనమును); చూపెన్‌= చూపించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడు భీముడి గుర్రాలను నేలపై కూల్చాడు. భీముడు రథం దిగి 
కౌరవసైన్యానికి తన గదాయుధం యొక్క శక్తిని చూపించాడు. 


క. అనిలజుని యశ్వములఈ. గూ । ల్లిన యప్పడు శల్యునిం గలితనము మెజియం 
దన యంపవెల్లిచే ముం । చె నకులుతమ్ముండు నీదుసేన దలంకన్‌. 162 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనిలజుని= వాయుపుత్రుడయిన భీమునియొక్క; అశ్యములన్‌= గుర్రములను; కూల్చిన= పడగొట్టిన (చంపిన); 
అప్పుడు= ఆ సమయమున; నకులు= నకులునియొక్క; తమ్ముండు= సహదేవుడు; నీదు= నీయొక్క; సేన= సైన్యము 
(కురుసైన్యము); తలంకన్‌= చలించునట్టుగా; కలితనము= సామర్థ్యము; మెజయన్‌= (ప్రకాశింపగా; శల్యునిన్‌= శల్యుని; 
తన= తనయొక్క; అంప= బాణములయొక్క; వెల్లిచేన్‌= (ప్రవాహంలో; ముంచెన్‌= ముంచివేసెను. (కప్పివేసెను). 


తాత్సర్యం: భీముడి గుర్రాలను శల్యుడు చంపిన సమయంలో సహదేవుడు కౌరవసైన్యం చలించేటట్టుగా తన 
సామర్థ్యం ప్రకాశించగా శల్యుడిని తన బాణప్రవాహంలో ముంచెత్తాడు. 


తే, అతని హయములు నమ్మద్రపతి శరముల. । బడిన నప్పాండవుని. దలకడచి బలము 
పొదివె నయ్యోధముఖ్యు. దత్స్పుత్రుం డపుడు । గదిసె నా సహదేవుపై( గడిమి మెజియ. 163 


ప్రతిపదార్థం: ఆ+మద్రపతి= ఆ మద్రదేశాధిపతి అయిన శల్యుని యొక్క; శరములన్‌= బాణములచే; అతని= అతనియొక్క 
(సహదేవునియొక్క); హయములున్‌= గుర్రములును; పడినన్‌= కూలిపోగా(చనిపోగా); ఆ పాండవునిన్‌= ఆ పాండు కుమారుడైన 
సహదేవుడిని; తలకడచి= దాటివచ్చి; బలము= పాండవసైన్యం; ఆ+యోధముఖ్యున్‌= ఆ వీరశ్రేష్టుడైన శల్యుడిని; పొదివెన్‌= 
క్రమ్ముకొన్నాడు; తద్‌= ఆ శల్యుడియొక్క; పుత్రుండు= కుమారుడు (రుక్మాంగదుడు); అపుడు= ఆ సమయమున; 
ఆ+యోధముఖ్యున్‌= ఆ వీరశ్రేష్టడయిన; సహదేవునిపైన్‌= సహదేవుడి మీద; కడిమి= పరాక్రమము; మెజయన్‌= (ప్రకాశింపగా; 
కదిసెన్‌= కలియబడెను. 


తాత్సర్యం: శల్యుడి బాణాలచేత ఆ సహదేవుడి గుర్రాలు మరణించగా సహదేవుడిని దాటివచ్చి ఆ వీరశ్రేష్టుడయిన 
శల్యుడిపై పాండవసైన్యం క్రమ్ముకొన్నది. ఆ సమయంలో శల్యుడి కుమారుడు (రుక్మాంగదుడు) పరా(క్రమం 
ప్రకాశించగా సహదేవుడిపై కలియబడ్డాడు. 
చ. కవిసిన దట్టకెంపడరు కన్నులతోడ( గృపాణపాణియై 

యవనికి దాటి యాతనిశరావలి( ద్రుంచుచు. గిట్టి తేరిపై 

కి వడిం జలంబుమై నరిగి కేళయపోలె శిరంబు ద్రుంచి పో 

యె వెస బొగడ్తకెక్క ధరణీశ్వర! యొండురథంబు మీందికిన్‌. 164 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= భూమికి ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కవిసినన్‌= కలియబడగా; దట్టకెంపు= 
దట్టమయిన ఎరుపు; అడరు= అతిశయించు; కన్నులతోడన్‌= నేత్రములతో; కృపాణ= కత్తి; పాణి= హస్తమునందు కలవాడు; 
ఐ= అయి(సహదేవుడు); అవనికిన్‌= భూమిమీదికి; దాంటి= దూకి(రథముపై నుండి భూమిమీదకు దూకి); ఆతని= ఆతనియొక్క 
(ఆ శల్యుడి కుమారుడియొక్క); శర= బాణములయొక్క; ఆవలిన్‌= సమూహమును (లేక) వరుసను; (త్రుంచుచున్‌= 
ఖండించుచు; కిట్టి= సమీపించి; తేరిపైకిన్‌= రథముమీదకు (శల్యపుత్రుడి రథము మీదకు); వడిన్‌= వేగముగా; చలంబుమైన్‌= 
మాత్సర్యముతో; అరిగి= వెడలి; కేళియపోలెన్‌= (క్రీడవలె; శిరంబు= తల; (త్రుంచి= ఖండించి; పొగడ్తకున్‌= స్తుతించుటకు; 
ఎక్కన్‌= తగినవాడు అగుచు, (ప్రశంసనీయంగా; ఒండు= మరియొక; రథంబుమీందికిన్‌= రథముపైకి; వెసన్‌= వేగముగా; 
పోయెన్‌= వెడలిపోయెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడి పుత్రుడు సహదేవుడితో కలియబడగా దట్టంగా ఎర్రబడిన 
కన్నులతో కత్తిచేతపట్టి రథంనుండి భూమిపైకి దూకి శల్యపుత్రుడియొక్క బాణపరంపరలను ఖండిస్తూ సమీపించి, 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 83 


శల్యపుత్రుడి రథంమీదకు వేగంగా మాత్సర్యంతో వెడలి క్రీడవలె అతడి తల ఖండించి స్తుతింప తగినవాడవుతూ 
ఇంకొక రథంపైకి వేగంగా వెడలిపోయాడు. 


వ. ఇవ్విధంబున. 165 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా. 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా. 
క _ సుతుం డీల్గిన మద్రమహీ । పతి శోకక్రోధవేగభరితాత్మకు(డై 

శితశరపంపరల ను । ద్దతి( బాండవసైనికుల మదం బడంగించెన్‌. 166 
ప్రతిపదార్థం: సుతుండు= కుమారుడు; ఈల్షినన్‌= మరణించగా; మద్రమహీపతి= మ(ద్రదేశమునకు అధిపతి అయిన 
శల్యుడు; శోక= దుఃఖముయొక్క; క్రోధ= కోపముయొక్క; వేగ= వేగముచే; భరిత= నిండిన; ఆత్మకుండై= మనస్సుకలవాడై; 


శిత= వాడి అయిన; శర= బాణములయొక్క; పరంపరలన్‌= వరుసలతో; ఉద్దతిన్‌= గర్వముతో; పాండవ= పాండవులయొక్క; 
సైనికుల= సైనికులయొక్క; మదంబు= గర్వము; అడంగించెన్‌= తగ్గించెను. 


తాత్సర్యం: తన పుత్రుడు మరణించగా, మ(ద్రపతి శల్యుడు దుఃఖంతోను, కోపంతోను నిండిన మనస్సు కలవాడై, 
వాడి అయిన బాణపరంపరతో గర్వాన్ని కనపరుస్తూ ఆ పాండవ సైనికుల గర్వాన్ని అణచాడు. 


విశేషం: శల్యుడి పుత్రుడిని సహదేవుడు సంహరించాడు. శల్యుడికి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఒకడు రుక్మాంగదుడు. 
రెండవవాడు రుక్మరథుడు. రుక్మరథుడిని అభిమన్యుడు సంహరించినట్లు ద్రోాణపర్వ్యంలో ఉన్నది. అందువలన సహదేవుడు 
ఇచ్చట రుక్మాంగదుడిని సంహరించినట్టుగా గ్రహించాలి. ఈ సందర్భంలో మూలంలో వ్యాసుడు కాని, అనువాదంలో తిక్కన 
కాని, శల్యపుత్రుడి పేరు ప్రస్తావించలేదు. 


శల్యభీమసేనుల గదాయుద్దము (సం. 9-10-42) 


క. ఉరవడి రథికజనంబుల. । దెరలిచి యేపారు తనదుతేరు మెఅయ ను 

ద్దురగతి( గౌంతేయాగ్రజు । నరదమునకు( గవిసె వాలురమ్ములు నిగుడన్‌. 167 
ప్రతిపదార్థం: ఉరవడిన్‌= విజృంభణంతో; రథిక= రథికులయిన; జనంబులన్‌= మనుజులను (అనగా సైనికులను); తెరలిచి= 
తొలగించి; ఏపారు= అతిశయించు; తనదు= తనయొక్క; తేరు= రథము; మెజయన్‌= (ప్రకాశింపగా; ఉద్దుర= గర్వముతో 
కూడిన; గతిన్‌= గమనముతో; కౌంతేయ= కుంతీపుత్రులతో; అ(గ్రజు= పెద్దవాడయిన ధర్మరాజుయొక్క; అరదమునకున్‌= 
రథమునకు; వాలు+అమ్ములు= (క్రూరమయిన బాణములు; నిగుడన్‌= వ్యాపించగా; కవిసెన్‌= ఉరికాడు. 


తాత్పర్యం: మిక్కిలి వేగంగా రథికులైన సేనలను తొలగించి శల్యుడు తన రథం (ప్రకాశించగా స్థిరమైన గమనంతో 
ధర్మజుడి రథంమిదికి క్రూరమయిన బాణాలు వ్యాపించగా ఉరికాడు. 


సీ, కనుగొని భీముండు గన్నుల నిప్పలు । రాల శుండాలకీలాలరంజి 
తంబును రిపుసైన్యదైన్యప్రదంబును । నాత్మీయవాహినీహర్షకరము 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


నై శతధారా మహాభుజగ క్షమా । ధరశ్శంగసమత నుదగ్ర మగుచు 
నెనిమిది యంచుల నెసంగు మెటుంగుల । దారుణంబగు గదాదండ ముగ్ర 


తే. రేఖ సారించి రౌద్ర ముద్రేక మంద. । గదిసి మద్రాధిపుని తురంగముల6 జదియ 
మోందె నాతండు దోమరమున( దదీయ । విపులవక్షంబు భేదించె నృపవరేణ్య! 168 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజులలో (శ్రేషుడవయిన ధృతరాష్ట్ర మహారాజా!; భీముండు; కనుంొని= చూచి; కన్నులన్‌= 
కన్నులనుండి; నిప్తులు= అగ్నికణములు; రాలన్‌= పడుచుండగా; శుండాల= ఏనుగులయొక్క; కీలాల= నెత్తురుతో (తడిసి); 
రంజితంబును= ఎర్రనైనదియు; రిపు= శత్రువులయొక్క; సైన్య= సేనకు; దైన్య= దీనస్థితిని; ప్రదంబున్‌= కలుగచేయునదియును; 
ఆత్మీయ= తమయొక్క; వాహినీ= సైన్యమునకు; హర్షకరమును+అయి= సంతోషమును కలుగచేయునదియును అయి; 
శతధారా= వజ్రాయుధముయొక్కయు; మహాభుజగ= గొప్పపాముయొక్కయు; క్షమాధర శృంగ= పర్వత శిఖరము యొక్కయు; 
సమతన్‌= సమత్వముచేత; ఉద(గ్రము= భయంకరమయినది; అగుచున్‌= అగుచును; ఎనిమిది; అంచులన్‌= అంచులతో; 
మెజంగులన్‌= కాంతులతో; ఎసంగు= అతిశయించు; దారుణంబు= భయంకరము; అగు; గదాదండము= దండము వంటి 
గదాయుధముయొక్క (దండము అనగా దుడ్డుకర్ర); ఉ(గరేఖన్‌= భయంకరమయిన విధంగా; సారించి= దాచి; రౌ(ద్రము= 
కోపం; ఉద్రేకము= ఆవేశం; అందన్‌= పొందుచు; కదిసి= దగ్గరకుచేరి; మ(ద్ర= మద్రదేశమునకు; అధిపుని= (ప్రభువు అయిన 
శల్యుడియొక్క; తురంగములన్‌= గుర్రములను; చదియన్‌= చితుక; మోంధెన్‌= కొట్టెను; ఆతండు= అతడు అనగా శల్యుడు; 
తోమరమునన్‌= తోమరమనే ఆయుధంతో; తదీయ= ఆ భీముడియొక్క; విపుల= విశాలమయిన; వక్షంబు= ఉరఃస్థలము; 
భేదించెన్‌= (బ్రద్దలుకొట్టెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడి కన్నులనుండి అగ్ని కణాలు పడుతుండగా చూచి, ఏనుగుల 
రక్తంతో తడిసి ఎర్రనైనది, శత్రుసేనలకు దైన్యాన్ని కలిగించేది, తమ సేనలకు సంతోషం కలిగించేది, వజ్రాయుధంతోనూ, 
మహాసర్పంతోనూ, పర్వత శిఖరంతోనూ సమానమైనది, అతి భయంకరమైనది, ఎనిమిది అంచులతో (ధారలతో) 
వాటి కాంతులతో అతిశయించేదీ, భయంకరమైనది అయిన గదాదండం భయంకరంగా ఎత్తి, కోపం ఆవేశం పొంది 
దగ్గరకు చేరి శల్యుడి గుర్రాలను చితుకకొట్టాడు. ఆ శల్యుడు తోమరంతో ఆ భీముడి విశాలమైన వక్షఃస్థలాన్ని 
(బ్రద్దలు చేశాడు. 


విశేషం: ఈ సీసంలో భీముడి గదాస్వరూపం వర్ణించబడింది. ఆరు విశేషణాలతో గదయొక్క ఉ([గ్రరూపమును తిక్కన 
వర్ణించాడు. మూలంలో ఇంతటి వర్షన లేదు. 


క ఉరమున నాటిన ఘనతో | మరమును డాచేత. బెటికి మారుతి మద్రే 
శ్వరుసూతు. వైచె దానన । ధరణిని బోరగిలంబడ నుదగ్ర స్పురణన్‌. 169 


ప్రతిపదార్థం: మారుతి= భీముడు; ఉరమునన్‌= గుండెపై; నాటిన= (గుచ్చుకొన్న; ఘన తోమరమున్‌= గొప్పదైన ఆ 
తోమరాన్ని; డాచేతన్‌= ఎడమచేతితో; పెటీకి= పైకి లాగి; దానన్‌+అ= దానితోనే; ఉద([గ్ర స్ఫురణన్‌= అతిశయించిన స్ఫూర్తితో; 
మధద్ర+ఈశ్వర సూతున్‌= శల్యుడి సారథిని; ధరణిని= నేలపై; బోరగిలన్‌+పడన్‌= బోరగిలేటట్టు (వీపుపైకి ముఖం(క్రిందికి 
అయ్యేటట్టు) పడగా; వైచెన్‌= వేశాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 85 


తాత్సర్యం: భీముడు తన వక్షఃస్థలం మీద నాటిన ఆ పెద్ద తోమరాన్ని ఎడమచేతితో పైకి లాగి బిగువైన పట్టుతో 
శల్యుని సారథి నేలపై బోరగిల పడేటట్టు దానితోనే త్రిప్పికొట్టాడు. 


మ. విరథుండై పొలివోని దర్పమున నవ్వీరుండు ఘోరంపు ము 
ద్గరముం గేల సమర్ది తేరు డిగి దుర్దాంతాకృతిన్‌ వజ్ర భా 
సురశక్రుండును దండచండ యము(డున్‌ శూలోగ్ర ఫాలాక్షు(డున్‌ 
సరి సేయందగువారు గాగ బొలిచెన్‌ సంస్తుత్యసంరంభతన్‌. 170 


ప్రతిపదార్థం: ఆ+వీరుండు= పరాక్రమవంతుడైన ఆ శల్యుడు; విరథుండు+ఐ= రథములేనివాడై; పాలి+పోని= తరిగిపోని; 
దర్పమునన్‌= గర్వంతో; ఘోరంపు= భయంకరమైన; ముద్గరమున్‌= ముద్గరమును పేరుగల ఆయుధమును; కేలన్‌= చేతితో; 
అమర్చి= పట్టుకొని; తేరు= రథము; డిగి= దిగి; దుర్దాంత= నిగ్రహింపశక్యముకాని; ఆకృతిన్‌= ఆకారముతో; వ[జ్ర= 
వజ్రాయుధంతో; భాసుర= (ప్రకాశించే; శ(క్రుండును= ఇం(ద్రుడును; దండ= దండముతో; చండ= భయంకరుడయిన; 
యము(డున్‌= యముడును; శూల= (త్రిశూలంతో; ఉ(గ్ర= భయంకరుడయిన; ఫాల= నుదుటియందు; అన్షుండున్‌= 
నేత్రముకలవాడయిన రుద్రుడును; సరి= సమానము; చేయన్‌= చేయుటకు; తగువారు; కాంగన్‌= అగునట్టుగా; సంస్తుత్య= 
స్తుతింపదగిన; సంరంభతన్‌= సం(భ్రమంతో; పొలిచెన్‌= ఒప్పెను. 


తాత్సర్యం: పరాక్రమవంతుడైన శల్యుడు రథంలేనివాడై, విరిగిపోయిన రథం కలవాడై తరిగిపోని గర్వంతో 
భయంకరమైన ముద్గరమనే ఆయుధాన్ని చేతబట్టుకొని రథం దిగి నిగ్రహింప శక్యంకాని ఆకారంతో వజ్రాయుధంతో 
(ప్రకాశించే ఇంద్రుడు, దండంతో భయంకరుడయిన యముడు, త్రిశూలంతో భయంకరుడైన రుద్రుడు 
సమానులయ్యేటట్టు స్తుతింపదగిన గర్వంతో ఒప్పారాడు. 


నిశేషం: ఇట శల్యుడి వర్షనం దీపకముతో దీప్తించినది. ప్రకృతాప్రకృతమయిన ధర్మసామ్యం వల జౌపమ్యం స్ఫురించినచో 
దీపకము. ముద్గరము చేత బట్టిన శల్యుడు - ప్రకృతము. వజ్రము ధరించిన ఇంద్రుడు, దండము ధరించిన యముడు, 
త్రిశూలము ధరించిన రుద్రుడు అ(ప్రకృతములు. “సరిసేయందగువారు” అనుటలో ధర్మసామ్యము వలన జొపమ్యం స్ఫురించింది 
కావున దీపకము. ముద్గరధారిమైన శల్యుడు వ(జ్రధారియెన ఇంద్రుడితో, దండధారియైన యముడితో, శూలధారియెన 
రుద్రుడితో పోల్చబడుతున్నాడు కాబట్టి - ఇది ఉపమేయమే అని కొందరి అభిప్రాయం. 


వ. ఇ ట్లవష్టంభ విజృంభితుండైన యాసేనాధిపతిం జూచి యేచి భీము డుద్దామరభసంబున నతనికి 
సమ్ముఖంబుగా నడరిన6 బణవాది వాదిత్ర నిర్ణరనినదంబులు సెలంగె, నప్పు డయ్యిరువా(గు నిరువుర 
నేనికపోరు చూచు విధంబున( గనుగొనుచు గదారణంబునకు శల్యుండు దక్కమారుతి మార్మొన( జాలు 
మేటిమగలు నివ్వడముడి వెలిగా నిమ్మద్రపతిమీంద6 గవియునట్టిజెట్టి బిరుదులుం గలరే? యనుచు 
నచ్చెరువొందుచుండ. 171 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; అవష్టంభ= గర్వముతో; విజృంభితుండు= అతిశయించినవాడ; ఐన= అయినట్టి; 
ఆ సేనాధిపతిన్‌= ఆ సైన్యాధ్యక్షుని (అనగా శల్యుడిని); చూచి; ఏచి= విజృంభించి; భీము(డు; ఉద్దామ= భయంకరమైన; 
రభసంబునన్‌= వేగముతో; అతనికి; సమ్ముఖంబుగాన్‌= ఎదురుగా; అడరినన్‌= విజృంభించగా; పణవము= తప్పెట; ఆది= 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 

మొదలగు; వాదిత్ర= తతము - ఆనర్థము - సుషిరము - ఘనము - అను చతుర్విధ వాద్య విశేషముల యొక్క; నిర్భర= 
గాఢమయిన; నినదంబులు= ధ్వనులు; చెలంగెన్‌= యాసను; అప్పుడు; ఆ+ఇరువాంగును= ఆ రెండు సైన్యములును; 
ఇరువురను= ఇద్దరిని (శల్యభిమసేనులిద్దరిని); ఏనిక= ఏనుగులయొక్క; పోరు= పోరాటము; చూచు; విధంబునన్‌= విధముగా; 
కను6గొనుచున్‌= చూచుచున్నవారగుచు; గదారణంబునకున్‌= గదాయుద్ధమునకు; శల్యుండు; తక్కన్‌= తప్ప; మారుతిన్‌= 
భీముడిని; మార్కొనన్‌+చాలు= ఎదుర్కొనటానికి సరిపడే; మేటిమగలున్‌= గొప్పవారైన వీరులు; ఈ+వడముడి= ఈ 
భీముడు; వెలిగాన్‌= కాకుండా; ఈ+మ।ద్రపతిమీ(దన్‌= మధద్రదేశాధీశుడైన ఈ శల్యుడిపై; కవియు+అట్టి= పోరాడేటటువంటి; 
జెట్టి బిరుదులున్‌= మల్లురైన మహారథులు; కలరే?= ఉన్నారా?; అనుచున్‌; అచ్చెరువు+ఒందుచుండన్‌= ఆశ్చర్య పడుతుండగా. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా గర్వంతో విజృంభించే కురుసేనాధిపతి అయిన శల్యుడిని చూచి భీముడు అమితమైన 
కోపంతో అతడికి ఎదురుగా విజృంభించగా, తప్పెటలు మొదలగు వాదిత్రములయొక్క గాఢమయిన ధ్వనులు 
చెలరేగాయి. ఆ సమయంలో ఆ రెండు సైన్యాలు ఆ ఇద్దరి పోరాటాన్ని రెండు ఏనుగుల పోరాటం చూచేటట్టు 
చూస్తూ, గదాయుద్దానికి శల్యుడు తప్ప భీముడిని ఎదుర్కొనటానికి సరిపడే గొప్పవారైన వీరులు కాని, ఈ భీముడు 
కాకుండా శల్యుడితో పోరాడునట్టి మల్గ్లురయిన మహారథులు కాని లేరు అనుకొంటూ ఆశ్చర్యం పొందుతుండగా. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. మండలప్రచార మహితాకృతులు గర్జ | నలుగం బొలిచి మాటు మలసి అంక 

లెసంగం బోరి కమరి యేపారు వృషభయు । గంబునట్లు వారు గవిసి రధిప! 172 
ప్రతిపదార్థం: అధిప!= (ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; మండల= వలయాకారంగా; (ప్రచార= తిరుగుతున్న; 
మహిత+ఆకృతులు= గొప్ప ఆకారములు కలవారు (గదాయుద్దంలో కాని, మల్లయుద్దంలో కాని గదలు తిప్పుతూ యోధులిద్దరూ 
వలయాకారముగ తిరగటాన్ని “మండల (ప్రచారం అంటారు. 'మండలావర్త మార్లేషు గదావిహరణేషు చి మూలము); మాజు= 
ఎదురు; మలసి= తిరిగి; అంకెలు= రంకెలు (ఆబోతుల అరుపులు); గర్జనలుగన్‌= సింహగర్జనలుగా; పొలిచి= విలసిల్లి; 
ఎసంగన్‌= విజృంభించగా; పోరికిన్‌= పోరాటమునకు; అమరి= సిద్దమయిన; ఏపారు= విజృంభించు; వృషభయుగంబున్‌= 
రెండు ఆబోతులు; అట్టు= విధంగా; వారు= వారు (ఆ భీముడు, శల్యుడు); 'తౌ వృషావివి; కవిసిరి= కలియబడిరి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! వలయాకారంగా తిరుగుతూ గదలు త్రిప్పుతూ సింహగర్దనలు చేస్తూ 
ఎదురు తిరిగి రంకెలు పెట్టుతూ పోరాటానికి సిద్దమైన రెండు ఆబోతుల విధంగా గొప్పవైన ఆకారాలతో ఆ 
భీముడూ శల్యుడూ కలియబడ్డారు. 


విశేషం: అలం: ఉపమ. 


చ. మదమున నిమ్మెయిం గదిసి మద్రవిభుండును భీమసేనుండున్‌ 
గదలమెటుంగు లాకసము గ్రమ్మంగ నుద్దటభంగిం ద్రిప్పి బె 
ట్టిదముగ వ్రేయ నిప్పలు వడిం దొరంగించె సమగ్రవిసయ 
ప్రదరవభంగులై యవి పరస్పరఘోరవిఘట్టనంబునన్‌. 173 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 87 


ప్రతిపదార్థం: మ(ద్ర= మద్రదేశానికి; విభుండును= (ప్రభువు అయిన శల్యుడును; భీమసేను(డున్‌= భీమసేనుడును; 
ఈ+మెయిన్‌= ఈ (ప్రకారంగా; మదమునన్‌= గర్వంతో; కదిసి= కలియబడి; గదల= గదలయొక్క; మెణుంగులు= 
మెరుపులు; ఆకసమున్‌= ఆకాశాన్ని; (క్రమ్మంగన్‌= కప్పికొనేటట్టుగా; ఉద్భట= మిక్కిలి అధికమయిన; భంగిన్‌= విధంగా; 
త్రిప్పి= గిరగిర త్రిప్పి; బెట్టిదముగన్‌= గట్టిగా; (వ్రేయన్‌= విసరగా; అవి; పరస్పర= ఒకదానితో ఒకటి; ఘోర= భయంకరమయిన; 
విఘట్టనంబునన్‌= తాకిడివలన; సమ(గ్ర= సంపూర్ణమయిన; విస్మయ(ప్రద= ఆశ్చర్యమును కలుగచేయు; రవ= నాదాలయొక్క; 
భంగులై= అంతరాళాలు కలవిఅయి; నిప్తులు= అగ్నికణాలు; వడిన్‌= వేగంగా; తొరణించెను= కురిసెను. (“అంగారవర్షం 
ముముచే దద్భుతమివాభవత్‌ - మూలం). 


తాత్సర్యం: శల్యుడు భీమసేనుడు ఈ (ప్రకారంగా గర్వంతో కలియబడి గదల కాంతులు ఆకాశాన్ని కప్పివేసేటట్లు 
అధికమైన వేగంగా గిరగిర త్రిప్పిగట్టిగా విసరగా ఆ గదలు రెండూ ఒకదానితో ఒకటి భయంకరంగా కొట్టుకొనగా, 
సంపూర్ణమైన, ఆశ్చర్యమైన ధ్వనులు గలవయి నిండిపోగా అవి అగ్నికణాలను వేగంగా కురిపించాయి. 


వ. ఇట్లు దొడంగి. 174 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; తొడంగి= ప్రారంభించి. 


తాత్సర్యం: భీముడు, శల్యుడు ఈ (ప్రకారంగా గదాయుద్దాన్ని ప్రారంభించి. 


క ధిక్మారంబులు చరణద । భక్కారంబులును మెజియ బలువు వెరవు పే 
రుక్కును నెక్కుడు వేగము | నక్కజములుగా నుదీర్జులై పోరునెడన్‌. 175 


ప్రతిపదార్థం: ధిక్కారంబులు= తిరస్కారములు (అనగా ఒకరిపై ఒకరు చేయు నిందలు); చరణ= పాదములయొక్క; 
దభక్కారంబులును= దభక్కు అనే ధ్వనులును; మెణయన్‌= (ప్రకాశింపగ; బలువు= ఎక్కువ; వెరవు= ఉపాయము; పేరు= 
ఎక్కువ; ఉక్కునున్‌= బలమును; ఎక్కుడు= ఎక్కువ; వేగమును; అక్కజములుగాన్‌= అధికముగా; ఉదీర్లులై= పెరిగినవారై 
(పైకి ఎగిరినవారై); పోరు+ఎడన్‌= పోరాటం చేయుచుండగా. 


తాత్సర్యం: ధిక్కారములు, దభక్కారములు (ఒకరి పాదాలను మరొకరు తొక్కడం వలన కలిగిన చప్పుళ్లు) 
అతిశయించగా ఉపాయం, బలం, వేగం - ఈ మూడును అధికంగా కలవారై గదాయుద్దం చేస్తుండగా. 


విశేషం: ఏకార్థ బోధకములగు' బలువు - పేరు - ఎక్కుడు - అక్కజములు' ప్రయోగించి తిక్కన శబ్ద వైచిత్రిని 
కనబరచాడు. 'ఉపాయము - బలము - వేగము” ఈ మూడును యుద్దవీరులకు ఉండవలసిన ముఖ్య లక్షణములు. 


దభక్కారము= పాదముల తాకిడిచేత కలిగే ధ్వన్యనుకరణ శబ్దం. 


చ. వెరవున నంగముల్‌ నుసులవ్రేటులు వమ్ముగ దా(కినప్టు ది 
క్కరి రదన ప్రహారముల. గంపము నొందకయుండు మేదినీ 
ధరముల( బోల్చ( బట్టగు నుదగ్రపుమూర్తుల కిద్దజందు ని 
ష్టుర రభసంబు శౌర్యము పటుత్వము ద్రాసునం బెట్టిన ట్లగున్‌. 176 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అంగముల్‌= అవయవములు; నుసుల= లాఘవపు; (వ్రేటులు= దెబ్బలు; వమ్ముగన్‌= వ్యర్థ్హమయ్యేటట్టు; 
తాంకినప్లు= ఒకరితో ఒకరు ఢీకొన్నప్పుడు; దిక్కరి= దిగ్గజములయొక్క; రదన= దంతములయొక్క; (ప్రహారములన్‌= 
దెబ్బలవలన; కంపమున్‌= చలనమును; ఒందక= పొందక; ఉండు; మేదినీ= భూమిని; ధరములన్‌= మోయునట్టి-పర్వతములను; 
ఉదగ్రపు= భయంకరమయిన; మూర్తులకున్‌= ఆకారములు కలిగినవారికి; పోల్పన్‌= పోల్చటానికి; పట్టు+అగున్‌= తగినదై 
ఉన్నది; ఇద్దఅందున్‌= ఇద్దరిలోనూ; నిష్టుర= పరుషమయిన; రభసంబు= ఆవేశము; శౌర్యము= పరాక్రమము; పటుత్వమున్‌= 
చాతుర్యమును; (త్రాసునన్‌= తక్కెడయందు; పెట్టిన+అట్టు+అగున్‌= ఉంచినట్టు అగును. 


తాత్పర్యం: భీముడు, శల్యుడు ఉపాయంతో ఒకరితో ఒకరు ఢీకొన్నారు. దెబ్బలు తప్పించుకొనే విధంగా నేర్పుగా 
అవయవాలను కదిలించగా ఆ దెబ్బలు వ్యర్థంకాగా, దిగజాల దంతముల దెబ్బలకు చలించకుండా ఉండునట్టి 
పర్వతాలతో పోల్చటానికి అనువుగా ఆ భయంకరాకారులు భాసించారు. ఆ ఇద్దరిలోనూ గల పరుషమయిన 
ఆవేశం, శౌర్యం, చాతుర్యం - మూడింటినీ తక్కెడయందు ఉంచినట్టవుతుంది. 


ప్రతిపదార్థం: ఒక్కొక్కమాణు= ఒక్కొక్కసారి; ఉబ్బునన్‌= సంతోషంతో. 


తాత్సర్యం: ఆ భీముడూ, శల్యుడూ, ఆ గదాయుద్దంలో ఒక్కొక్కసారి సంతోషంతో. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క. ఎనిమిది యడుగుల కొలందిని । వెనువెనుకకు. బోయి నిగిడి వేగంబున. గి 

ట్టిన తగళులకైవడి. దాం । కు నగంబుల భంగిదోంచు6 గురుకులముఖ్యా! 178 
ప్రతిపదార్థం: కురుకుల= కురుకులమునకు; ముఖ్యా!= ముఖ్యుడవు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఎనిమిది; అడుగుల; 
కొలందిని= పరిమితివరకును; వెనుకకున్‌+వెనుకకున్‌= బాగా వెనుకకు; పోయి; నిగిడి= తిరిగి విజృంభించి; వేగంబునన్‌= 


వేగముగా; కిట్టిన= సమీపించిన; తగళుల= గొగర్రెపొట్టేళ్ళ; కైవడిన్‌= వలెను; తాకు= ఒకదాని నొక్కటి ఢీకొనే; నగంబుల= 
పర్వతముల; భంగిన్‌= విధముగా; తోయన్‌= తోచును. 


తాత్సర్యం: కురుకులంలో శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ భీముడు, శల్యుడు ఎనిమిదేసి అడుగులు 
వెనుకకు పోయి తిరిగి విజృంభించి వేగంగా సమీపించిన గొర్రె పొట్టేళ్ళ వలె ఒకదానితో ఒకటి ఢీకొనే పర్వతాల 
వలెను తోచారు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. ఇత్రెటింగునం బెనంగి నెత్తుట జొత్తిల్లినయంగంబులు పుప్పిత కింశుకంబులంబోలంబరిశ్రమంబు నొందియు. 
బొలివోవని దర్పంబున. 179 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధముగా; పెనంగి= పెనగులాడి(పోరాడి); నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్లిన= ఎజ్జబడిన; 
అంగంబులు= అవయవములు; పుష్పిత= పుప్పించిన; కింశుకంబులన్‌= మోదుగుపూలను; పోలన్‌= పోలగా; పరిశ్రమంబున్‌= 
మిక్కిలి అలసటను; ఒందియున్‌= పొందియు; పొలిపోవని= చెడిపోని(తగ్గని); దర్భంబునన్‌= గర్వంతో; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 89 


తాత్పర్యం: ఈ విధంగా పోరాడి, రక్తంతో తడిసి ఎర్రబడిన అవయవాలు పుప్పించిన మోదుగచెట్లను పోలగా, 
మిక్కిలి అలసట పొందినా తగ్గని గర్వంతో. 


విశేషం: అలం: ఉపమ. 'తౌ గదాభిహతైర్లాతైః క్షణేన రుధిరోక్షితౌ ; (ప్రేక్షణీయతరా వాస్తాం పుపష్పితావివ కింశుకౌ॥ (శల్య- 
12-15. మూలం.) 


గదాయుద్దమున మూర్చితు(డైన శల్యుని గృపుడు తొలంగం గొనిపోవుట (సం. 9-11-23) 


కు ఇరువురును సందు సూడక । వెర వెడలిన యాగ్రహముల వ్రేసిన గద లొం 

డొరుల మెడలకెల(కుల బ । ల్వరములు దాకుటయు వా రిలం బడి రధిపా! 180 
ప్రతిపదార్థం: అధిపా!= ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఇరువురును= ఇద్దరును (భీముడును-శల్యుడును); 
సందు= ఎడము; చూడక= చూడకుండా; వెరవు= ఉపాయము; ఎడలిన= పోయిన; ఆ(గ్రహములన్‌= పట్టుదలలతో; (వ్రేసిన= 


కొట్టిన; గదలు; ఒండొరుల= ఒకరొకరి; మెడల; మెడలయొక్క; కెల(కులన్‌= ప్రక్కలనున్న; బల్‌= దృఢములయిన; నరములు; 
తాకుటయున్‌= తగులుటయు; వారు (ఆ భీమశల్యులు); ఇలన్‌= నేలపై; పడిరి= పడిపోయిరి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ భీముడూ, శల్యుడూ, ఇద్దరూ ఎడం లేకుండా ఉపాయం విచ్చిన్నమయిన 
కోపాలతో కొట్టుకోగా, గదలు ఒండొరుల మెడల (ప్రక్కలనున్న గట్టి నరాలకు తగలగా వారు నేలపై పడ్డారు. 


వ. ఇవ్విధంబున నమ్మహావీరులు మూర్తిల్లుటయు నుభయసైన్యజనంబులును హాహాకారముఖరులై రట్టియెడ 
గృపాచార్యుండు శల్యుకడకు( దన రథంబు రయంబునం బజపించి. 181 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ఆ+మహావీరులు= ఆ గొప్ప పరా(క్రమవంతులు (భీముడును, శల్యుడును); 
మూర్చిల్దటయును= మూర్చపోవుటయును; ఉభయః= రెండుపక్షములయొక్క; సైన్య= సేనలకు సంబంధించిన; జనంబులును= 
మనుజులును; హాహాకార= హాహాకారములనెడి; ముఖరులు= ధ్వనులు చేయుచున్నవారలు; ఐరి= అయిరి; అట్టియెడన్‌= ఆ 
సమయమున; కృపాచార్యుండు; శల్యు= శల్యుని; కడకున్‌= దగ్గరకు; తన రథము; రయంబునన్‌= వేగముగా; పజపించి= 
తోలించి. 


తాత్పర్యం: ఈ ప్రకారంగా ఆ మహావీరులు మూర్చిల్లగా కురుపాండవ సైన్యాలు రెండూ హాహాకారాలు చేశాయి. 
ఆ సమయంలో కృపాచార్యుడు శల్యుడి దగ్గరకు తన రథాన్ని వేగంగా తోలించి. 


క. పడియును గద విడువని య । క్కడిందిమగని గ్రుచ్చి యెత్తి గారవమున నం 
దిడి తొలంగం గొనిపోయెను | వడముడి దెప్పటియె నంత వసుధాధీశా! 182 


ప్రతిపదార్థం: వసుధా= భూమికి; అధీశా!= ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; పడియును= పడిపోయినను; గదన్‌= 
గదను; విడువని= విడిచిపెట్టని; ఆ+కడింది= ఆ అధికశక్తిగల; మగనిన్‌= వీరుడిని (ఆ శల్యుడిని); (క్రుచ్చి; ఎత్తి; గారవమునన్‌= 
గౌరవభావముతో; అందు+ఇడి= రథమునందు పెట్టుకొని; తాలంగన్‌= తొలగించి; కొనిపోయెను= తీసికొనిపోయెను; అంతన్‌= 
అటు తరువాత; వడముడి= భీముడు; తెప్పజియెన్‌= తెప్పిరిలైను. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పడిపోయినా గదను విడిచిపెట్టని ఆ మహావీరుడయిన శల్యుడిని కృపాచార్యుడు 
గ్రుచ్చి ఎత్తి గౌరవభావంతో ఆ రథంమీద ఉంచుకొని అక్కడినుండి తొలగించి తీసికొనిపోయాడు. అటు తరువాత 
భీముడు మూర్చనుండి తెప్పిరిల్లాడు. 


వ. తెప్పిటి లేచి చూచి సేద దేజని యమ్మద్రపతిం బేరుకొని యుద్దండగదాదండమండితంబైన కరంబునం 
బిలిచె నయ్యుద్దతి సహింప(జాలక సింహనాదంబుతోడ( దూర్యస్వనంబులు సెలంగ( గురుభూవరు ముందరి 
సైనికులు రభసంబుగా నత(డునుC గూడికొని తటుమ( గవిసినం గౌంతేయాగ్రజునగ్రభాగంబున రథికులు 
చేకితానపురస్సరులై యార్పులు నింగిముట్ట నయ్యనిలతనయు( దలకడచి వారిం దలపడి పెనంగి రప్పుడు. 

183 


ప్రతిపదార్థం: (భీముడు) తెప్పిటీ= తెప్పిరిల్లి (మూర్చనుండి తేరుకొని); లేచి; చూచి; సేద= అలసటనుండి; తేబని= 
తేరుకొనని; ఆ; మద్ర= మద్రదేశమునకు; పతిన్‌= ప్రభువు అయిన శల్యుడిని; పేరుకొని= పేరుపెట్టి; ఉద్దండ= మిక్కిలి 
పొడవైన; గదా దండ మండితంబు= దండమువంటి గదచే నలంకరింపబడినది; ఐన= అయినట్టి; కరంబునన్‌= చేతితో; 
పిలిచెన్‌= పిలిచెను; ఆ+ఉద్దతిన్‌= గర్వమును; సహింపన్‌= ఓర్పు వహింప; చాలక= లేక; సింహనాదంబుతోడన్‌= సింహగర్జనముతో 
కూడ; తూర్య= తూర్యములను వాద్యములయొక్క (తూతూబూరాలయొక్క); స్వనంబులు= ధ్వనులు; చెలంగన్‌= మోయగా; 
కురుభూవరు= కురురాజునకు (దుర్యోధనునకు); ముందరి= ముందుగా ఉన్న; సైనికులు= సేనలు; రభసంబుగాన్‌= 
ఆవేశంతో; అతండునున్‌= అతడును (దుర్యోధనుడును); కూడికొని= కలిసికొని; తటుమన్‌= తరుముటకు; కవిసినన్‌= 
ఎదుర్కొనగా (కలియబడగా); కౌంతేయ= కుంతీపుత్రులలో; అ(గ్రజు= పెద్దవాడైన ధర్మరాజునకు; అ(గ= ముందు; భాగంబునన్‌= 
ప్రదేశమున; రథికులు= రథముపై నుండి యుద్దము చేయు యోధులు; చేకితాన= చేకితానుడు; పురస్సరులై= ముందుకలిగినవారై; 
ఆర్పులు= సింహనాదాలు; నింగి= ఆకాశమును; ముట్టన్‌= ముట్టుకొనగా; ఆ+అనిల= వాయువుయొక్క; తనయున్‌= 
కుమారుడైన భీముడిని; తలకడచి= దాటి; వారిన్‌= వారిని (కురుసైనికులను); తలపడి= కలియబడి; పెనంగిరి= పోరాడిరి; 
అప్పుడు. 


తాత్పర్యం: భీముడు మూర్చనుండి తెప్పరిల్లి లేచి చూచి, అలసట నుండి తేరుకొనని ఆ శల్యుడిని పేరుపెట్టి 
పొడవైన దండంవంటి గదతో అలంకృతమైన హస్తంతో పిలిచాడు. భీముడి ఆ గర్వాన్ని సహించలేక సింహగర్జనలతో 
కూడిన తూర్యధ్వనులు వ్యాపించగా దుర్యోధనుడు ఆవేశంతో తన సేనతో ఎదుర్కొనగా ధర్మరాజునకు అ(గ్రభాగంలో 
ఉన్న రథికులైన యోధులూ, చేకితానుడు ముందుండగా సింహనాదాలు ఆకాశాన్ని ముట్టగా ఆ భీముడిని దాటి 
కురుసైనికులతో కలియబడి పోరాడారు. ఆ సమయంలో. 


విశేషం: చేకితానుడు - ఇతడు పాండవపక్షంనుండి యుద్దం చేసిన వృష్టి వంశజుడయిన యాదవుడు. ఇతడు మహారథుడు. 
ఇతడికి సాత్వతుడు - వార్షేయుడు అనే పేర్టు కూడా ఉన్నాయి. 
శా. ఆ కౌరవ్యవిభుండు వజ్రకరినంబై యొప్పుప్రాసంబు దీ 

ప్తాకారోజ్ఞ్జ్వలవృత్తి నెత్తి నిజసైన్యం బుబ్బునం గ్రాల( గే 

లీకల్పంబుగ మింట జంట మెటుంగు ల్నిండం బ్రదీప్తక్రమ 

శ్రీకాంతుండగు చేకితాను. బడవైచెం జూప అగ్గింపంగన్‌. 184 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 91 


ప్రతిపదార్థం: ఆ; కౌరవ్య= కురువంశమునకు సంబంధించిన; విభుండు= (ప్రభువు- దుర్యోధనుడు; వ(జ్ర= వజ్రమువలె; 
కఠినంబు= గట్టిది; ఐ= అయి; ఒప్పు= ఒప్పునట్టి; ప్రాసంబున్‌= ఈటెను; దీప్త= (ప్రజ్వలించిన; ఆకార= రూపముతో; ఉజ్జ్యల= 
ప్రకాశమానమగు; వృత్తిన్‌= వ్యాపారముతో; ఎత్తి= పైకి ఎత్తి; నిజ తనయొక్క; సైన్యంబు= సేన; ఉబ్బునన్‌= సంతోషంతో; 
క్రాలన్‌= ఒప్పగా; కేలీ= క్రీడయొక్క; కల్పంబుగన్‌= విధమున; మింటన్‌= ఆకాశమునందు; జంటమెణుంగుల్‌= రెండు 
మెరుపులు (రెండు కాంతులు); నిండన్‌= నిండునట్టుగ; చూపణు= చూచువారు; అగ్గింప(గన్‌= పొగడునట్టుగా; ప్రదీప్త= 
మిక్కిలి (ప్రకాశించిన; (క్రమశ్రీ= గతుల సంపదచే; కాంతుండు= మనోహరుడు; అగు= అయినట్టి; చేకితానున్‌= చేకితానుని; 
పడవైచెన్‌= వధించెను. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు వజ్రంవలె కఠినమైన ఈటెను ప్రజ్వలించేటట్లు ప్రకాశించే విధంగా పైకి ఎత్తి, తన 
సేన సంతోషంతో సంభ్రమం చెందగా (క్రీడాగతిని అనుసరించి ఆకాశంలో రెండు మెరుపులు నిండగా మిక్కిలి 
ప్రకాశంతో ఆక్రమిస్తున్న ప్రతాపవంతుడైన చేకితానుడిని చూచేవారు పొగడేటట్టుగా వధించాడు. 


విశేషం: జంటమెటు(గుల్‌ - రెండు మెరుగులు - ఒకకాంతి దుర్యోధనుడి (ప్రాసమునకు సంబంధించినది. రెండవది 
చేకితానుడి (క్రమమునకు సంబంధించినది - అతడు కూడ “ప్రదీప్తక్రమశ్రీకాంతుండు' కదా! తిక్కన ఈ పద్యంలో 
'మింటజంట మెజుగుల్నిండం' అని వర్లించాడు. సామాన్యంగా దుర్యోధనుడు - చేకితానుడు - మింటకెగసి తాకినపుడు 
గల స్థితిని - తిక్కనగారు ఇట్టు ఊహించి ఉత్రేక్షించియుండవచ్చును. ఇంకను - ఆయనకు గల అనుభవాన్ని బట్టి కూడా 
ఇట్టు సూచించి యుండవచ్చును. ఈ వర్లనం అమూలకం. మూలంలో వ్యాసభగవానుడు ఒక చిన్న అనుష్టుప్తులో - 
దుర్యోధనుడు చేకితానుని వధించుటను చెప్పాడు. తిక్కయజ్వ పెద్ద శార్జూలంతో దాని అభివర్షించాడు. 


వ. ఇట్లు చేకితానుండు వీతాసుండైనం గని కౌంతేయులు గోపాటోపంబున సైన్యోపేతగతిం గడంగి 
కౌరవసైన్యంబుపై( బటుబాణంబులు గురియుచు నడరిన శల్యుండు ధర్మపుత్రుని దుర్యోధనుండు 
ధృష్టద్యుమ్ను నమ్మహీపతిపనుప నశ్వత్యామత్రిగర్తులు మూండు వేల రథంబులవారు వివ్వచ్చుని 
మహోత్సాహంబున మార్మొనిరి. తక్కటి యోధులు సేనయు నవ్విరోధి వరూధిని గలయం బెరయుటయు 
నక్కజంబయ్యె నప్పుడు పెంధూళ యెగసి చూడ్కులు నిగుడకున్నను సైనికుల సింహనాదంబులు సెలంగం 
జేయుటయు బిరుదులు ప్రకటించుటయు బోధకంబుగా. బోరిన బోరన( దొర(గు( శోణితం బారేణువు 
నడంచిన( బ్రియం బంది యిరువా(గును 'వ్రేయుండు పొడవుం' డను నెలుంగులు నింగి ముట్ట బెనంగు 
నట్టియెడ. 185 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధముగా; చేకితానుండు; వీత= పోయిన; అసుండు= ప్రాణములుకలవాడు; ఐనన్‌= కాగా; కని= 
చూచి; కౌంతేయులు= కుంతీకుమారులు(పాండవులు); కోప= (క్రోధముయొక్క; ఆటోపంబునన్‌= విజృంభణంతో; సైన్య 
సేనతో; ఉపేత= కూడిన; గతిన్‌= గమనముతో; కడంగి= పూని (ప్రయత్నించి); కౌరవ= కౌరవులయొక్క; సైన్యంబు పైన్‌= 
సేనపై; పటు= వాడిఅయిన; బాణంబులు= అమ్ములు; కురియుచున్‌= ప్రయోగించుచు; అడరినన్‌= అతిశయించగా; 
శల్యుండు; ధర్మపుత్రుని= ధర్మరాజును; దుర్యోధనుండు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; ఆ+మహీపతి= దుర్యోధనుడు; 
పనుపన్‌= నియోగించగా; అశ్వత్తామ; (త్రిగర్తులు= త్రిగర్తదేశాధీశుడైన సుశర్మ మొదలగువారు; మూండువేల రథంబులవారు= 
మూండువేలు రథములు కలవారు; వివ్వచ్చున్‌= అర్జునుని; మహా= గొప్ప; ఉత్సాహంబునన్‌= ప్రయత్నంతో; మార్కొనిరి= 
ఎదుర్కొనిరి; తక్కటి= మిగిలిన; యోధులు= వీరులు; సేనయున్‌= సైన్యమును; ఆ+విరోధి= ఆ శత్రువులయొక్క; 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


వరూథినిన్‌= సైన్యముతో; కలయన్‌= కలియబడుటకు; బెరయుటయున్‌= చేరుటయు; అక్కజంబు= ఆశ్చర్యం; అయ్యెన్‌; 
అప్పుడు= ఆ సమయమున; పెంధూళి= పెద్దదుమ్ము; ఎగసి= పైకిలేచి; చూడ్కులు= చూపులు; నిగుడక= వ్యాపించకుండా 
(కనిపించకుండా); ఉన్నను= ఉండగా; సైనికుల; సింహనాదంబులు= సింహగర్దనలు; చెలంగన్‌= శబ్దాలేర్సడేట ట్లు; చేయుటయున్‌= 
చేయుటవలను; బిరుదులు= పౌరుషచిహ్నములయిన అతిరథమహారథ మొదలగు బిరుదులు; (ప్రకటించుటయున్‌= 
ప్రకటించుటవలనను; బోధకంబుగాన్‌= తెలియబడునట్టుగా; పోరినన్‌= పోరాడగా; బోరనన్‌= వేగముగా; తొరంగు= ప్రవహించు; 
శోణితంబు= రక్తము; ఆ రేణువున్‌= ఆ దుమ్మును; అడంచినన్‌= అణగ।ద్రొక్కగా; ప్రియంబు సంతోషము; అంది= పొంది; 
ఇరువాంగును= రెండు సేనలును; ప్రేయుండు= కొట్టుడు; పొడువుండు= పొడువుడు; అను= అనునట్టి; ఎలుంగులు= 
అరుపులు(శబ్దములు); నింగిన్‌= ఆకాశమును; ముట్టన్‌= అంటుకొనునట్టు; పెనంగు= యుద్దము చేయుచున్న; అట్టియెడన్‌= 
ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా చేకితానుడు మరణించగా చూచి పాండవులు మిక్కిలి కోపంతో సేనతో కూడి కౌరవసైన్యంపై 
వాడి అయిన బాణాలు ప్రయోగిస్తూ విజృంభించగా, శల్యుడు ధర్మరాజును, దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, 
దుర్యోధనుడి పనుపున అశ్యృత్తామ (త్రిగర్తులు మూడువేల రథాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. మిగిలిన యోధులు, 
సేనలు ఆ శత్రుసేనతో అనగా పాండవసేనతో కలియబడగా యుద్దం ఆశ్చర్యకరమైనది. ఆ సమయంలో పెద్ద 
దుమ్ము పైకి లేచి చూపులకు ఏమీ కనిపించకుండా ఉండగా సైనికులు చేసే సింహగర్దనలవలన పుట్టిన శబ్దాలు, 
అతిరథమహారథాదిబిరుదాలు ప్రకటించటంవలన పుట్టిన శబ్దాలు తెలియబడేటట్టుగా పోరాడుతుండగా బోరున 
ప్రవహించే రక్తం ఆ దుమ్మును అణచివేసింది. అప్పుడు సంతోషం పొంది రెండు సేనలూ “కొట్టండి పొడవండి” 
అని చేసే అరుపులు ఆకాశాన్ని అంటుకొనేటట్టు యుద్దం చేస్తున్న సమయంలో. 


విశేషం: పెంధూళి - పెను+ధూళి - పెన్‌+ధూళి - పెంధూళి. 


చ. బరవస మొప్ప మద్రపతి పాండవముఖ్యునిమీ(ద గాండముల్‌ 

గురిసిన నాన్ఫపాలుండు నకుంఠితుండై పదునాల్గు తూపుల 

న్నరపతి మేన గ్రుచ్చి యెలనవ్వున నొప్పిన నమ్మహీశు పే 

రురమున నాటె నారథికు. డొక్క సముజ్జ్వలబాణ మేడ్తెజిన్‌. 186 
ప్రతిపదార్థం: మద్ర= మద్రదేశమునకు; పతి= అధిపతి అయిన శల్యుడు; బరవసము= ధీరత్వము; ఒప్పన్‌= (ప్రకాశింపగా; 
పాండవ= పాండవులలో; ముఖ్యుని= ముఖ్యుడయిన (అనగా ప్రథముడు అయిన) ధర్మజుని; మీందన్‌= పైన; కాండముల్‌= 
బాణములు; కురిసినన్‌= ప్రయోగించగా; ఆ నృపాలుండున్‌= ఆ ధర్మరాజు కూడా; అకుంఠితుడై= మొక్కవోనివాడై - 
కుంటువడనివాడై; పదునాల్లు తూపులు= పదినాలుగు బాణములు; ఆ; నరపతి= నరులకు ప్రభువు అయిన ఆ శల్యుడి; 
మేనన్‌= దేహమునందు; (కుచ్చి; ఎలనవ్వునన్‌= చిరునవ్వుతో; ఒప్పినన్‌= ప్రకాశింపగా; ఆ రథికుండు= ఆ శల్యుడు; ఒక్క; 
సముజ్ఞల= మిక్కిలి (ప్రకాశవంతమయిన; బాణమున్‌= బాణమును; ఏడ్తెజిన్‌= పరా(క్రమముతో; ఆ; మహీ= భూమికి; ఈశు= 
ప్రభువు అయిన ఆ ధర్మరాజుయొక్క; పేరు= విశాలమయిన; ఉరమునన్‌= వక్షఃసలమునందు; నాటెన్‌= (క్రుచ్చెను. 


తాత్పర్యం: మ(ద్రపతి శల్యుడు మిక్కిలి ధైర్యంతో పాండవ ప్రథముడైన ధర్మరాజుమీద బాణాలు వర్షించగా ఆ 
ధర్మరాజు కూడా మొక్కవోని ధైర్యం కలవాడై పదునాలుగు బాణాలు ఆ శల్యుడి దేహమునందు గ్రుచ్చి ఒక 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 93 


చిరునవ్వు నవ్వగా, శల్యుడు ఒక మిక్కిలి ప్రకాశవంతమైన బాణాన్ని పరాక్రమం అతిశయించగా ఆ ధర్మరాజు 


విశాలమయిన వక్షసలంపె నాటాడు. 
ఆ థి న 


వ. నాటినం గనలి యమ్మనుజేంద్రుండు చంద్రసేనుం డను తదీయచక్రరక్షకుం దునిమి నవనారాచంబులు 
సారథిమేన నిగిడించె. 187 


ప్రతిపదార్థం: నాటినన్‌= (క్రుచ్చగా; ఆ+మనుజేంద్రుండు= ఆ ధర్మరాజు; కనలి= కోపించి; చంద్రసేనుండు; అను; తదీయ= 
ఆ శల్యుడి రథంయొక్క; చ(క్ర= చక్రములను; రక్షకున్‌= రక్షించువానిని; తునిమి= ఖండించి; నవ= తొమ్మిది; నారాచంబులు= 
తీక్షణములయిన బాణములు; సారథి= రథమునడుపువాని; మేనన్‌= శరీరమునందు; నిగిడించెన్‌= వ్యాపింపచేసెను (అనగా 
(గ్రుచ్చుకొనేటట్టు చేసెను.) 


తాత్పర్యం: శల్యుడు ధర్మరాజు యొక్క పేరురంపై వాడి అయిన బాణాన్ని గ్రుచ్చగా - ఆ ధర్మరాజు మిక్కిలి 
కోపించి, చంద్రసేను డనే శల్యుడి రథచ(క్రరక్షకుడిని ఖండించి, తొమ్మిది బాణాలు శల్యుడి రథసారథి శరీరంలో 
గుచ్చాడు. 


విశేషం: మహాభారతంలో ఇద్దరు చంద్రసేనులు ఉన్నారు. ఒక చంద్రసేనుడు సముద్రసేనుడి కొడుకు. ఇతడు పాండవపక్షాన 
యుద్దం చేసిన మహారథి. ఇతడిని అశ్వత్థామ సంహరించాడు. ఇక రెండవ చంద్రసేనుడు కౌరవపక్షంలోని యోధుడు. ఇతడు 
శల్యుడి రథచ(క్ర రక్షకుడు. ఇతడినే ధర్మరాజు ఖండించాడు. ఈ సందర్భంలో ధర్మరాజు ద్రుమసేనుడనే శల్యుడి మరియొక 
చక్రరక్షకుడిని కూడా సంహరించినట్టు మూలంలో ఉన్నది. 'ద్రుమసేనం చతుఃషష్ట్యా నిజఘాన మహారథః చక్రరక్షే హతే శల్యః 
పాండవేన మహాత్మనా" ॥ ఈ (ద్రుమసేనుడు గవిష్ణుడనే దైత్యుడి అంశవలన జన్మించిన క్షత్రియుడు. ఈ వచనంలో 
తిక్కనార్యుడు సారథిని తొమ్మిది బాణాలతో కొట్టినట్టు వ్రాశాడు. ఆ విషయం మూలంలో కనపడదు. 


ఆ. అపుడు శినివరుండు ననిలపుత్రుండు. జేది । బలము శల్యు( దీవ్రభంగి బొదువ 
నాత. డా ధనంజయాగ్రణి. బటుతర । పంచమార్గణముల నొంచె నధిప! 188 


ప్రతిపదార్థం: అధిప!= ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అపుడు; శినివరుండును= సాత్యకియును; అనిల= 
వాయువుయొక్క; పుత్రుండును= కుమారుడయిన భీముడును; చేది= చేది దేశముయొక్క; బలమున్‌= సైన్యమును; శల్యున్‌= 
శల్యుడిని; తీవ్ర= అధికమయిన; భంగిన్‌= విధముగా; పొదువన్‌= ఎదుర్కొనగా; ఆతండు= ఆశల్యుడు; ఆ; ధనంజయ= 
అర్జునుని కంటె; అ(గ్రణినిన్‌= పెద్దవానిని అనగా భీముని; పటుతర= మిక్కిలి కఠినమైన; పంచ= అయిదు; మార్గణములన్‌= 
బాణములతో; నొంచెన్‌= నొప్పించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో అనగా ధర్మరాజు శల్యుడి చక్రరక్షకులను, సారథిని 
ఖండించిన తరువాత - సాత్యకి, భీముడు, చేది సేన ఆ శల్యుడిని తీవ్రంగా ఎదుర్కొనగా ఆ శల్యుడు భీముడిని 
మిక్కిలి కఠినమయిన అయిదు బాణాలతో నొప్పించాడు. 


నిశేషం: పద్యంలో 'చేదిబలము” అని ప్రయోగింపబడింది. చేదిదేశపురాజు శిశుపాలుడు. అతడి పుత్రుడు ధృష్టకేతుడు. అతడు 
ఒక అక్షౌహిణి సేనతో పాండవపక్షం వైపు యుద్దం చేశాడు. ఇక శినివరుడు అనగా సాత్యకి, వృష్టి వంశమునందలి శిని' 
శ ఠా 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొక్క కుమారుడు సత్యకుడు. సత్యకుడి పుత్రుడు సాత్యకి. ఇతడు సప్తమరుత్తుల అంశతో జన్మించాడు. మహాభారతంలో 
సాత్యకికి అనేక నామాలు ఉన్నాయి. అందు కొన్ని - ఆనర్త శైనేయ, శినిపౌత్ర, శినిపుత్ర, శినిప్రవర, శినిప్రవీర, శినిపుంగవ, 


క 


శినివీర, శినివృషభ, దాశార్హ్హ మాధవ, మాధవసింహ, యుయుధాన, మొదలైనవి. 


క. విను మిరువదియేడమ్ముల | శినిమనుమని యు బ్దడంచెం జేదిరథికులం 
దునిమెం దీవ్రశరోత్మర | మున నిరువది యేవురన్‌ సముద్దటభంగిన్‌. 189 


ప్రతిపదార్థం: వినుము; ఇరువదియేడు; అమ్ములన్‌= బాణములతో; శినిమనుమని= సాత్యకియొక్క; ఉబ్బు= ఆధిక్యమును; 
అడంచెన్‌= అణచెను(తగ్గించెను); తీవ్ర= మిక్కిలి వాడి అయిన; శర= బాణములయొక్క; ఉత్కరమునన్‌= సమూహముతో; 
సముద్భట= శశ్రేష్టముయిన; భంగిన్‌= విధముగా; ఇరువది; ఏవురన్‌= అయిదుగురు; చేది= చేది దేశముయొక్క; రథికులన్‌= 
వీరులను; తునిమెన్‌= ఖండించెను (సంహరించెను). 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. శల్యుడు ఇరువది ఏడు బాణాలతో సాత్యకియొక్క ఆధిక్యాన్ని 
తగ్గించాడు. తరువాత మిక్కిలి వాడి అయిన బాణాలతో శ్రేష్టమైన విధంగా ఇరువది అయిదుమంది చేది వీరులను 


సంహరించాడు. 


క కవలలు తనమీద రయమున(। గవిసిన నిశితతరసాయకములను మౌర్వీ 
రవము సెలంగ(గ వారల | యవయవముల నినిచె నత డహంకృతి మెబయన్‌. 190 


ప్రతిపదార్థం: అత(డు (అనగా శల్యుడు); అహంకృతి= అహంకారము (అనగా గర్వము) మెజయన్‌= 'ప్రకాశింపగా; కవలు= 
నకులసహదేవులు; తనమీందన్‌; రయమునన్‌= వేగముగా; కవిసినన్‌= కలియబడగా; మౌర్వీ= వింటినారియొక్క; రవము= 
ధ్వని; చెలంగంగన్‌= మోయగా; నిశితతర= మిక్కిలి వాడి అయిన; సాయకములను= బాణములను; వారల= వారియొక్క; 
అవయవములన్‌= అంగములందు; నినిచెన్‌= నింపెను. 


తాత్పర్యం: నకుల సహదేవులు తనపై వేగంగా కలియబడగా, ఆ శల్యుడు ప్రకాశిస్తున్న గర్వంతో, వింటినారియొక్క 
ధ్వని మిక్కుటమయ్యే విధంగా వాడి అయిన బాణాలతో ఆ నకుల సహదేవుల అంగాలను నింపివేశాడు. 


చ. కనుగొని ధర్మసూతి భుజ గర్వమెలర్పంగ బెట్టు గిట్టి శ 
ల్యుని మెయి. దీవ్రమార్గణసముత్కరముం బరంగించి కేతువుం 
దునిమిన నాత( డా పతికి. దూపుల వేండిమి సూపి వాయుసూ 
నునిం గవలన్‌ శినిప్రవరు నొంచె వడిం బదియేసి యమ్ములన్‌. 191 


ప్రతిపదార్థం: ధర్మసూతి= యమధర్మరాజు పుత్రుడయిన ధర్మరాజు; కనుంగొని= చూచి; భుజగర్వము= బాహువులయొక్క 
పొగరు; ఎలర్బంగన్‌= అతిశయించగా; బెట్టు= అత్యంతము; కిట్టి= సమీపించి; శల్యుని= శల్యునియొక్క; మెయిన్‌= దేహమునందు; 
తీవ్రై= తీక్షణమయిన; మార్గణ= బాణములయొక్క; సముత్కరమున్‌= సమూహమును; పరంగించి= ప్రయోగించి; కేతువున్‌= 
జెండాకొయ్యను; తునిమినన్‌= ఖండించగా; ఆత(డు; ఆ పతికిన్‌= ఆ (ప్రభువు అయిన ధర్మరాజునకు; తూపులవే(డిమి= 
బాణములయొక్క తాపము; చూపి; వడిన్‌= వేగముగా; పదియేసి= పది చొప్పున; అమ్ములన్‌= బాణములను; వాయు 
సూనునిన్‌= భీముడిని; కవలన్‌= నకులసహదేవులను; శినిప్రవరున్‌= సాత్యకిని; నొంచెన్‌= నొప్పించెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 95 


తాత్సర్యం: ధర్మరాజు శల్యుడిని చూచి బాహుగర్వం అతిశయించగా సమీపించి, శల్యుడి దేహంలో తీక్షణమైన 
బాణసముదాయాన్ని (ప్రయోగించి జెండాకొయ్యను ఖండించాడు. అప్పుడు ఆ శల్యుడు ధర్మరాజునకు వాడి బాణాల 
తాపాన్ని చూపించి, వేగంగా పదేసి బాణాలతో భీముడిని, నకుల సహదేవులను, సాత్యకిని నొప్పించాడు. 


ఉ. నొంచి మదించి ఖేచరమనోహరు(డై వడి ధర్మపుత్రు స్రు 
కించి మహోగ్రబాణపరికీలితదేహునిం జేసి దానం గో 
పెంచి శితాస్త్రముల్‌ గవలు భీము(డు సాత్యకియుం గడంక గు 
ప్పించిన వాని ద్రుంచి శరపీడితదేహులం జేసి వారలన్‌. 192 


ప్రతిపదార్థం: నొంచి= నొప్పించి; మదించి= గర్వించి; ఖే= ఆకాశమునందు; చర= సంచరించు దేవయోనులయొక్క; 
మనః+హరు(డు+ఐ= మనస్సులను హరించినవాడై (దేవగంధర్వ యక్ష కిన్నరసిద్దసాధ్యాదులకు ఆనందమును కలిగించువాడై); 
వడిన్‌= వేగముగా; ధర్మపుత్రున్‌= ధర్మరాజును; స్రుక్కించి= మూర్భనొందించి; మహా= గొప్ప; ఉ(గ్ర= భయంకరమయిన; 
బాణ= బాణములతో; పరికీలిత= బాగుగా నాటబడిన; దేహునిన్‌= శరీరముకల వానినిగా; చేసెన్‌= చేసెను; దానన్‌= 
అందువలన; కవలు= నకుల సహదేవులు; భీముడు; సాత్యకియున్‌= సాత్యకియును; కోపించి= కోపమును పొంది; శిత= 
వాడిఅయిన; అస్త్రముల్‌= బాణములు; కడంకన్‌= ప్రయత్నముతో; గుప్పించినన్‌= కురిపించగా; వానిన్‌= ఆ బాణములను; 
తుంచి= ఖండించి; వారలన్‌= వారిని (అనగా నకుల సహదేవులను; భీముని- సాత్యకిని); శరపీడిత= బాణములచే 
బాధింపబడిన; దేహులన్‌= శరీరములు కలవారినిగా; చేసెన్‌= చేసెను. 


తాత్పర్యం: శల్యుడు భీముడిని, నకుల సహదేవులను, సాత్యకిని నొప్పించి, గర్వించి, దేవగంధర్యాది ఆకాశ 
సంచారులకు ఆనందాన్ని కలిగిస్తూ, వేగంగా ధర్మజుడిని మూర్చనాందించి భయంకరములయిన బాణాలతో అతడి 
శరీరంలో (గ్రుచ్చాడు. ఇట్లా ధర్మజుడు బంధించబడగా నకుల సహదేవులు, భీముడు, సాత్యకి, మిక్కిలి కోపించి 
వాడి అయిన బాణాలను శల్యుడిపై కురిపించగా, శల్యుడు వాటిని ఖండించి ఆ నకుల సహదేవులను, భీముడిని, 
సాత్యకిని, శరపీడిత దేహులుగా చేశాడు. 


వ. చేసి యొండొక భాసితధ్వజం బెత్తించి మెఅసిన. 193 


ప్రతిపదార్థం: చేసి; ఒండొక= ఇంకొక; భాసిత= (ప్రకాశవంతమయిన; ధ్వజంబు= జెండాకొయ్యను; ఎత్తించి= నిలబెట్టి; 


మెజసినన్‌= (ప్రకాశింపగా. 


తాత్పర్యం: ఆ నకుల సహదేవులను, భీముడిని, సాత్యకిని శరపీడిత దేహులను చేసి, ఇంకొక ప్రకాశవంతమయిన 
జెండా కొయ్యను నిలబెట్టి, ఆ శల్యుడు (ప్రకాశించగా. 


సీ, భీముడాతని మెయి బెడిదంపు నారసం | బడరించి వెండియు నట్టి వేడు 
వటిపె సాత్యకి శతబాణంబు లతనిపై । బెట్టేసి మాద్రి తొల్పట్టి యైదు 
తీవ్రాస్రముల సహదేవుండు పదునాలు । గమ్ముల నవ్వీరు నంగకముల. 
బర(గించి రమ్మద్రపతి భీమసేనాదు । లైన యన్నలువుర నతిరయమున 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వరుస డెబ్బదిమూ6టను నిరువదేను । వా(డి తూపుల నేనింట మూండు మార్గ 
ణములం బీడితులుగ( జేసి నటికె భల్ల । నిహతి సహదేవుచాపంబు నృపవరేణ్య! 194 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజులలో శ్రేష్టడవు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; భీముండు; ఆతని= ఆ శల్యుని; 
మెయిన్‌= శరీరమునందు; బెడిదంపు= భయంకరమగు; నారసంబు= బాణము; అడరించి= (ప్రయోగించి; వెండియున్‌= 
మరియు; అట్టివి; ఏడు; పజపెన్‌= ప్రయోగించెను; సాత్యకి; శత= నూరు; బాణంబులు; అతనిపైన్‌= ఆ శల్యుడిపై; బెట్టు= 
గట్టిగా; ఏసెన్‌= ప్రయోగించెను; మాద్రి= మాద్రియొక్క; తొల్పట్టి= మొదటిబిడ్డ(నకులుడు); అదు; తీవ్ర= మిక్కిలి వాడి 
అయిన; అస్త్రములన్‌= బాణాలను; సహదేవుండు; పదునాలుగు; అమ్ములన్‌= బాణాలను; ఆ+వీరున్‌= పరాక్రమవంతుడయిన 
శల్యుడి; అంగకములన్‌= అవయవములందు; పరంగించిరి= (ప్రయోగించిరి; ఆ+మ।ద్రపతి= శల్యుడు; భీమసేన; ఆదులు= 
మొదలగువారు; ఐన= అయినటువంటి; ఆ+నలువురన్‌= నలువురను; అతి= మిక్కిలి; రయమునన్‌= వేగముగా; వరుసన్‌= 
క్రమముగా; డెబ్బది; మూంటను= మూడు బాణములతో; ఇరువది; ఏను= అయిదు; వాండి= వాడిఅయిన; తూపులను= 
బాణములతోను; ఏనింటన్‌= అయిదింటితో; మూ(డు మార్గణములన్‌= మూడు బాణములతో (సహదేవుని); పీడితులుగన్‌= 
బాధింపబడునట్టి వారుగ; చేసి; భల్ల= బల్లెముయొక్క; నిహతిన్‌= దెబ్బతో; సహదేవు= సహదేవునియొక్క; చాపంబున్‌= 
వింటిని; నజకెన్‌= ఖండించెను. 


తాత్సర్యం: రాజ (శ్రేష్టుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు శల్యుని దేహంలో భయంకరమైన బాణాన్ని 
ప్రయోగించి ఇంకా అటువంటి ఏడు బాణాలు మరల శల్యుడిపై ప్రయోగించాడు. సాత్యకి శల్యుడిపై నూరు 
బాణాలు ప్రయోగించాడు. నకులుడు అయిదు వాడి అయిన బాణాలు, సహదేవుడు పదునాలుగు బాణాలు ఆ 
శల్యుడి అవయవాలపై ప్రయోగించారు. అంతట ఆ శల్యుడు భీముడు, సాత్యకి, నకులుడు, సహదేవుడు ఆ 
నలువురను వరుసగా డెబ్బదిమూడు, ఇరువది అయిదు, అయిదు, మూడు బాణాలతో కొట్టి బల్లెంతో సహదేవుడి 
వింటిని ఖండించాడు. 


శా. ఆ మాద్రీసుతు( డన్యచాపధరు(డై యత్యుగ్రబాణంబులన్‌ 
మామా! యెక్కడ బోయె? దంచు వెస నమ్మద్రేశు నేయంగ ను 
ద్దామోదగ్రత భీమసాత్యకులు శాతప్రస్స్పురన్మార్గణ 
స్తోమంబుల్‌ గురియంగ ధర్మసు(తుడుం దూపుల్‌ మెయిం గ్రువ్వంగన్‌. 195 


ప్రతిపదార్థం: ఆ; మాద్రీ= మాద్రియొక్క; సుతుండు= కుమారుడు (అనగా సహదేవుడు); అన్య= మరియొక; చాప= వింటిని; 
ధరుండై= ధరించినవాడై; అతి= మిక్కిలి; ఉ(గ్ర= భయంకరమయిన; బాణంబులన్‌= బాణములతో; మామా!; ఎక్కడన్‌= 
ఎక్కడకు; పోయెదు?= పోయెదవు?; అంచున్‌= అనుచు; వెసన్‌= వేగముగా; ఆ; మద్రేశున్‌= శల్యుడిని; ఏయంగన్‌= కొట్టగా; 
భీమసాత్యకులు= భీముడును, సాత్యకియును; ఉద్దామ= అడ్డులేని విధముగా; ఉద([గ్రతన్‌= భయంకరత్వముతో; శాత= వాడి 
అయిన; (ప్రస్సురత్‌= (ప్రకాశించుచున్న; మార్గణ= బాణములయొక్క; స్తోమంబుల్‌= సమూహములు; కురియంగన్‌= కురిపించగా; 
ధర్మసుతుండున్‌= ధర్మరాజుకూడా; తూపుల్‌= బాణములు; మెయిన్‌= దేహమునందు (శల్యుడి దేహమునందు); [క్రువ్వంగన్‌= 
కురిపించగా (నాటగా). 


తాత్సర్యం: సహదేవుడు మరియొక వింటిని ధరించి, మిక్కిలి భయంకరమయిన బాణాలతో “మామా! ఎక్కడకు 
పోతావు” అంటూ వేగంగా ఆ శల్యుడిని కొట్టగా భీమసాత్యకులు కూడా అడ్డులేని విధంగా భయంకరంగా వాడి 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 97 


అయిన, (ప్రకాశవంతమయిన బాణసమూహాలను కురిపించగా ధర్మజుడు కూడా ఆ శల్యుడి దేహమునందు 
బాణాలు నాటగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. కలయ(గ నెత్తురుల్‌ దొరంగ గైరిక నిర్దరజాలరంజితా 

చలమును బోలి పొల్పెసంగి శల్యుండు వారల నస్రపంచకం 

బుల వెస నొంచి త్రుంచె. గురుభూవర! ధర్మజు చాప మమ్ముతో 

బలమును శౌర్యమున్‌ సురలు ప్రస్తుతి సేయ మహోగ్రమూర్తియై. 196 
ప్రతిపదార్థం: కురుభూవర!= కురు వంశ మహారాజు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; కలయ6గన్‌= అంతట; 
శల్యుండు; నెత్తురుల్‌= రక్తములు; తొరంగన్‌= ్రవించుచుండగ; గైరిక= గైరికాది ధాతువులతోడి; నిర్జర= సెలయేరులయొక్క; 
జాల= సమూహములతో; రంజిత= ఎ(ర్రనైన; అచలమును= పర్వతమును; పోలి; పొల్పు= ఒప్పుగా; ఎసంగి= విజృంభించి; 
వారలన్‌= వారిని; అస్త్ర= మం(త్రపూతములయిన బాణములయొక్క; పంచకంబులన్‌= అయిదింటితో; వెసన్‌= వేగముగా; 
నొంచి= నొప్పించి; బలమును; శౌర్యమున్‌= పరాక్రమమును; సురలు= దేవతలు; ప్రస్తుతి= మెచ్చుకోలు; చేయన్‌= చేయునట్లుగా; 
మహా= మిక్కిలి; ఉ(గ్ర= భయంకరమయిన; మూర్తియై= ఆకారముకలవాడై; ధర్మజు= ధర్మరాజుయొక్క; చాపము= ఏల్లు; 
అమ్ముతోన్‌= బాణంతో; (త్రుంచెన్‌= ఖండించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు శల్యుడు రక్తప్రవాహాలు దేహంనుండి (స్రవిస్తుండగా గైరికాది 
ధాతువులతో నిండిన సెలయేరుల సమూహాలతో ఎర్రగా ఉన్న పర్వతంవలె ప్రకాశిస్తూ విజృంభించి, ధర్మరాజు, 
భీముడు, సాత్యకి, నకుల సహదేవులు అయిదుగురిని ఒక్కొక్కరిని అయిదేసి మంత్రపూతాలయిన బాణాలతో 
నొప్పించి, తన బలాన్ని పరాక్రమాన్ని దేవతలు (ప్రస్తుతి చేసేటట్లు భయంకరాకారం కలవాడై, ఒక్క బాణంతో 
ధర్మరాజు వింటిని అమ్ముతో కూడ ఖండించాడు. 


నిశేషం: అలం: ఉపమ. శల్యుడు ఉపమేయము. గైరిక నిర్భరజాల రంజితాచలము - ఉపమానము; పోలి - ఉపమావాచకం. 
ఎణుపు - సమానధర్మం. పూర్ణోపమ. ఈ ఉపమకు మూలం. 'సుస్రావ రుధిరం గా(తై ర్లెరికం పర్వతో యథా! (శల్య - 
13-24) 
చ. వేటొక చాపమెత్తి పృథివీవర! ధర్మతనూజు( డింతతోం 

దీఅంగం జేయుదుం బగ యతిప్రకటంబుగ నంచు సూతుమైం 

దూట దురంగమాంగములు దూంటులు వోవ(గ శల్యునెమ్ములన్‌ 

గీటి సిడంబు గాండం బరంగించె సముజ్జ్వలచండకాండముల్‌. 197 


ప్రతిపదార్థం: పృథివీ= భూమికి; వర!= భర్తఅయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ధర్మ= యమధర్మరాజుయొక్క; తనూజుండు= 
కుమారుడు అనగా ధర్మరాజు; వేజొక= మరియొక; చాపము= విల్లు; ఎత్తి= పట్టుకొని; అతి= మిక్కిలి; 'ప్రకటంబుగన్‌= 
వెల్లడియగునట్టుగా; పగ= విరోధము; ఇంతతోన్‌= ఇంతటితో; తీజంగన్‌= ముగిసిపోవునట్టుగ; చేయుదున్‌= చేస్తాను; అంచున్‌= 
అనుచు; సూతు= సూతునియొక్క; మైన్‌= దేహమునందు; తూజన్‌= చొచ్చుకొనిపోవునట్టుగ; తురంగ= గుర్రములయొక్క; 
అంగములు= అవయవములు; తూంటులు= చిల్లులు; పోవంగన్‌= పడునట్టుగా; శల్యు= శల్యునియొక్క; ఎమ్ములన్‌= ఎముకలను; 
గీఅన్‌= భేదించునట్టుగ; సిడంబున్‌= ధ్వజమును(జెండాకొయ్యను); కాండన్‌= నశించునట్టుగ; సముజ్జ్యల= ప్రకాశవంతమయిన; 
చండ= (క్రూరమయిన; కాండముల్‌= బాణములు; పరంగించెన్‌= (ప్రయోగించెను. 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు మరియొక విల్లు పట్టుకొని “ఇంతటితో విరోధం (యుద్దం) 
ముగిసిపోవునట్టుగా చేయగలను” అంటూ సూతుడి దేహం చొచ్చుకొని పోయేటట్టుగా, గుర్రాల అవయవాలు 
చిల్లులు పడేటట్టుగా, శల్యుడి ఎముకలు భేదించేటట్టుగా, జెండాకొయ్య విరిగేటట్టుగా ప్రకాశవంతమైన, (క్రూరమైన 


బాణాలు (ప్రయోగించాడు. 


వ, ఇవ్విధంబున విజృంభించిన. 198 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌= ఈ (ప్రకారముగ; విజృంభించినన్‌= అతిశయించగా. 
తాత్సర్యం: ధర్మరాజు ఈ ప్రకారంగా అతిశయించి యుద్దం చేస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ధర్మరాజు శల్యునిబాణంబులచేత మూర్చితుం డగుట (సం. 9-11-66) 


క కోపించి యతండు దర్వా। టోపం బుగ్రముగ దశపటుప్రదరము లా 
భూపాలు మేన. జొనిపిన | భూపాలక! యాతండొల్లం బోవుటయు వెసన్‌. 199 


ప్రతిపదార్థం: భూ= భూమికి; పాలక!= పరిపాలకుడవు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అత(డు= అనగా ఆ శల్యుడు; 
కోపించి; దర్ప= గర్వముయొక్క; ఆటోపంబు= ఆడంబరము; ఉ(గ్రముగన్‌= భయంకరము అగునట్టుగా; దశ= పది; పటు= 
కఠినమయిన; ప్రదరములు= బాణములు; ఆ; భూపాలు= రాజైన ధర్మరాజుయొక్క; మేనన్‌= శరీరమునందు; చొనిపినన్‌= 
చొప్పించగా; ఆతండు= ఆ ధర్మరాజు; ఒల్లంటోవుటయున్‌= మూర్చపోవుటయు; వెసన్‌= వేగముగా. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ శల్యుడు కోపించి గర్వపు ఆడంబరం భయంకర మయ్యేటట్టుగా పది 
కఠినమయిన బాణాలు ఆ ధర్మరాజు శరీరంలో నాటగా ఆ ధర్మరాజు మూర్చపోయాడు. ఆ వెంటనే వేగంగా. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క శైనేయు(డడరి యుజ్ఞ్వల । నానావిశిఖముల మద్రనరపతి( బొదువం 
దా నలిగి విల్లు దునియలు । గా నొక భల్లమున నేసె గర్వోద్దతుందై. 200 


ప్రతిపదార్థం: శైనేయు(డు= శినియొక్క మనుమడు అయిన సాత్యకి; అడరి= విజృంభించి; ఉజ్జ్వ్యల= (ప్రకాశవంతమయిన; 

నానా= అనేక విధములయిన; విశిఖములన్‌= వాడి అయిన మొనలు గల బాణాలతో; మ(ద్ర= మద్రదేశముయొక్క; నరపతిన్‌= 

నరులకు భర్త అయిన శల్యుని; పొదువన్‌= కప్పివేయగా; తాన్‌= తాను(అనగా శల్యుడు); అలిగి= కోపించి; గర్వ= గర్వముతో; 

ఉద్ధతుండై= గర్వించినవాడై; విల్లు= ధనువు(సాత్యకి విల్లు); తునియలు+కాన్‌= చిన్న చిన్న ముక్కలగునట్టుగా; ఒక భల్లమునన్‌= 
ధి {tan a= ౧ [2] ap] af) 

ఒక బల్లెముతో; ఏసెన్‌= కొట్టెను. 


తాత్పర్యం: శల్యుడి బాణాల వలన ధర్మరాజు మూర్చిల్లగా, ఆ వెంటనే సాత్యకి విజృంభించి ప్రకాశవంతమైన అనేక 
విధాలైన బాణాలతో ఆ శల్యుడిని కప్పివేయగా, శల్యుడు కోపించి పొగరుతో గర్వించినవాడై సాత్యకి ధనువును చిన్న 
చిన్న ముక్కలయ్యేటట్టుగా ఒక బల్లెంతో కొట్టాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 99 


క్ర ఆ రథికవరుని నకులుని | మారుతి సహదేవు మూండు మార్గణముల నే 
పార(గ బలుపార(గ రయ । మార(గ నొప్పించె నమ్మహాభుజు(దధిపా! 201 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆ; మహా= గొప్ప; భుజుండు= బాహువులు కలవాడు అయిన శల్యుడు; 
ఆ; రథిక= యోధులలో; వరునిన్‌= శ్రేషుడయిన వానిని; నకులుడిని; మారుతిన్‌= భీముడిని; సహదేవున్‌= సహదేవుడిని; మూం 
డు మాగ్గణములన్‌= మూడేసి బాణములతో; ఏపు+ఆరంగన్‌= పెంపు అనగా ఆధిక్యము అతిశయించునట్టుగా; బలుపు+ 
ఆరంగన్‌= బలం అతిశయించునట్టుగా; రయము+ఆరంగన్‌= వేగము అతిశయించునట్టుగా; నొప్పించెన్‌= నొవ్వచేసెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ మహాభుజ బలపరా[క్రమవంతుడైన శల్యుడు యోధ శశ్రేష్టులైన సాత్యకిని, 
నకులుడిని, భీముడిని, సహదేవుడిని, మూడేసి బాణాలతో తన ఆధిక్యం, బలం, వేగం అతిశయించేటట్టుగా 


బాధించాడు. 


విశేషం: ఈ పద్యంలో 'మూండు మార్గణములన్‌ అని ఉన్నది. మూడు బాణములని అర్ధం. సాత్యకిని, భీముడిని, నకులుడిని, 

సహదేవుడిని మూడు బాణములతో బాధించాడని తాత్పర్యం. మూలాన్ని పరిశీలించగా - ఒక్కొక్కరిని మూడేసి బాణములతో 

కొట్టినట్టు ఉన్నది. 

వ. అంతం దెలిసి యక్కౌంతేయాగ్రజుండు మద్రపతిని ముద్దరంబున నేయ నవ్విరోధిపై సాత్యకి దోమరంబును 
వృకోదరుండు భల్లంబును నకులుండు శక్తియు సహదేవుండు గదయును బ్రయోగించిన నయ్యోధవరుండు 
వాని నన్నింటిని మింట మెటుంగు లడర వెడంద యమ్ములు వరంగించి త్రుంచి యార్చినం బేర్ణిన రోషంబున 
నా కృష్ణానుజుండు సారథి మూండు వాండితూపుల నవ్విరోధి రెండు బాణంబుల బెట్టేసినం గ్రోధదీప్తుండై యా 
శల్యుండు ప్రచండకాండంబుల నయ్యేవురను స్రుక్కించిన జూచి నీ పుత్రుం డతనిచేతం బాండుపుత్రులు 
పొలియుదు రని తలంచె నట్లు భాసమానుండైన సేనాపతిం గని భీమసేనుండు సహింపక తెంపున బెట్టు 
గిట్టిన. 202 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో; ఆ; కౌంతేయ= కుంతీపుత్రులలో; అ(గజాండు= పెద్దవాడు అయిన ధర్మరాజు; తెలిసి= 
మూర్చనుండి తేరుకొని; మ(ద్రపతిని= మద్రదేశమునకు అధిపతి అయిన శల్యుడిని; ముద్గరంబునన్‌= ముద్గరముతో (అనగా 
ఇనుపగదతో); ఏయన్‌= కొట్టగా; ఆ+విరోధిపైన్‌= శత్రువుపై(అనగా శల్యునిమీద); సాత్యకి; తోమరంబును= తోమరము అనే 
ఆయుధాన్ని; వృక+ఉదరుండు= భీముండు (తోడేలు ఉదరమువంటి ఉదరముకలవాడు కావున భీముడికి వృకోదరుడని పేరు); 
భల్లంబును= బల్లెమును; నకులుడు; శక్తియును= శక్తి అనే ఆయుధాన్ని; సహదేవుండు; గదయును= గదను; ప్రయోగించినన్‌= 
ప్రయోగించగా; ఆ; యోధ= యుద్దవీరులలో; వరుండు= (శ్రేష్టుడు అయిన శల్యుడు; వానిన్‌= వానిని; ఆ ఆయుధములను; 
అన్నింటిని; మింటన్‌= ఆకాశమునందు; మెణుంగులు= మెణుపులు; అడరన్‌= వ్యాపించునట్టుగా; వెడంద= విశాలమయిన 
(పొడవు అయిన); అమ్ములు= బాణములు; పరంగించి= ప్రయోగించి; (త్రుంచి= ముక్కలు చేసి ఆర్భినన్‌= పెద్దబొబ్బ పెట్టగా 
(గట్టిగా అరవగా); పేర్చిన= అతిశయించిన; రోషంబునన్‌= కోపముతో; ఆ; కృష్ణ= శ్రీకృష్ణునకు; అనుజుండు= తమ్ముడు 
అయిన సాత్యకి; సారథిన్‌= సారథిని(శల్యుడి సారథిని); మూండు; వాండి= వాడిఅయిన; తూపులన్‌= బాణములతో; ఆ; 
విరోధిన్‌= శత్రువును (అనగా శల్యుడిని); రెండు; బాణంబులన్‌= బాణములతో; బెట్టు= గట్టిగా; ఏసినన్‌= కొట్టగా; ఆ 
శల్యుండు; క్రోధ= కోపముతో; దీప్తుండై= ప్రజ్ఞ్బ్వలించుచున్నవాడై; ప్రచండ= భయంకరములయిన; కాండంబులన్‌= బాణములతో; 
ఆ; ఏవురను= అయిదుగురను; స్రుక్కించినన్‌= బాధించగా; చూచి; నీపుత్రుండు= నీయొక్క కుమారుడు(అనగా దుర్యోధనుడు); 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతనిచేతన్‌; పాండుపుత్రులు= పాండురాజు కుమారులు; పొలియుదురు= చత్తురు; అని; తలంచెను= ఆలోచించెను; అట్టు= 
ఆ ప్రకారంగా; భాసమానుండైన= (ప్రకాశమానుడయిన; సేనాపతిన్‌= సైన్యాధ్యక్షుని(శల్యుని); కని= చూచి; భీమసేనుండు; 
సహింపక= ఓర్పువహింపక; తెంపునన్‌= సాహసముతో; బెట్టు= మిక్కిలి దగ్గరకు; కిట్టినన్‌= సమీపించగా. 


తాత్సర్యం: అంతలో ధర్మరాజు మూర్చనుండి తేరుకొని శల్యుడిని ముద్గరంతో కొట్టాడు. ఆ సమయంలో ఆ 
శల్యుడిపై సాత్యకి తోమరాన్ని, భీముడు బల్లెమును, నకులుడు శక్తిని, సహదేవుడు గదను ప్రయోగించారు. ఏరశ్రేష్ణుడయిన 
ఆ శల్యుడు ఆ ఆయుధాలన్నింటినీ ఆకాశంలో మెరుపులు వ్యాపించేటట్లు పెద్ద పెద్ద బాణాలు ప్రయోగించి చిన్న 
చిన్నముక్కలుగా చేసి పెడబొబ్బ పెట్టాడు. దానితో అతిశయించిన కోపంతో సాత్యకి శల్యుడి సారధిని మూడు వాడి 
అయిన బాణాలతో, శల్యుడిని రెండు బాణాలతో గట్టిగా కొట్టాడు. అంతట ఆ శల్యుడు (కోధంతో ప్రజ్వలించినవాడై, 
భయంకరాలయిన బాణాలతో అయిదుగురిని బాధించాడు. అది చూచి నీ పుత్రుడు దుర్యోధనుడు ఆ శల్యుడిచేత 
పాండు పుత్రులు చస్తారని తలంచాడు. ఆ ప్రకారంగా ప్రకాశమానుడైన శల్యుడిని చూచి భీమసేనుడు సహించ 
జాలక సాహసంతో ఆ శల్యుడి సమీపానికి రాగా. 


క్ర శిని మనుమడు గవలును దో । డన యురవడి నడరి పొదువుటయు నగ్గలికం 
బెనగె నతం డా నలువుర | కనలు( గడంకయును సరకు గాం గొన కధిపా! 203 


ప్రతిపదార్థం: అధిపా!= (ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; శిని= శినియొక్క; మనుమండు(అనగా సాత్యకి); తోడన= 
వెంటనే; కవలును= నకులసహదేవులును; విజృంభణంతో= మిక్కిలివేగముగా; పొదువుటయును= క్రమ్ముకొనుటయును; 
అడరి= విజృంభించి; అగ్గలికన్‌= ఉత్సాహముతో; పెనలౌన్‌= పోరాడెను; అతండు; ఆ నలువుర= ఆ నలుగురియొక్క; 
కనలున్‌= కోపమును; కడంకయును= యుద్దముచేయు పోకడలను, సరకుగాన్‌+కొనక= లక్ష్యము చేయకుండా; సెనగాన్‌= 
పోరాడెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకి ఆ వెంటనే మిక్కిలి వేగంగా నకుల సహదేవులను కలిసికొని 
విజృంభించి, ఉత్సాహంతో శల్యుడితో పోరాడాడు. ఆ శల్యుడు ఆ నలువురి కోపాన్ని, యుద్దప్రయత్నాన్ని లక్ష్య పెట్టకుండా 
పోరాడాడు. 


వ. ఇట్లు పెనంగుచుండం బాండవాగ్రజుండు మున్ను దనచేత( జచ్చిన చంద్రసేనుతోడివాని ద్యుమత్సేను6 దల 
ద్రెవ్వ నేసిన జక్రరక్షకహీనుం డయ్యును బొలివోవని కనలున శల్యుండు సటలు వెటికినం గోపించు 
సింగంబుచందంబై సమీరణసుతాదులగు జోదుల నలువురయంగంబుల( దురంగనికరశరీర 
సారథినికాయసహితంబుగా బహువిధవిశిఖంబులు వరంగించి నెత్తురులు దొరంగించినం గని యా 
ధర్మనందనుండు విషాదంబు నొంది నిజాంతర్గతంబున. 204 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; పెనంగుచుండన్‌= పోరాడుచుండగా; పాండవ= పాండురాజు కుమారులలో; 

అ(గ్రజుండు= పెద్దవాడయిన ధర్మరాజు; మున్ను= అంతకుముందు; తనచేతన్‌= తనచేత; చచ్చిన= చచ్చిపోయిన; 
చంద్రసేనుతోడివానిన్‌= చంద్రసేనునితోడివాడైన; ద్యుమత్సేనున్‌= ద్యుమత్సేనునియొక్క; తల= శిరస్సు; త్రెవ్వన్‌= తెగిపోవునట్టుగా; 
ఏసినన్‌= కొట్టగా; చక్రరక్షక= రథ చక్రములను రక్షించువాడు; హీనుండు= లేనివాడు; అయ్యును= అయినను; పొలివోవని= 
చెడిపోవని; కనలునన్‌= కోపముతో; శల్యుండు; సటలు= జాలు; పెటికినన్‌= పీకినందువలన; కోపించు= కోపించే; సింగంబు= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 101 


సింహము; చందంబు= వలె; ఐ= అయినటువంటి వాడయి; సమీరణ= వాయువుయొక్క; సుత= పుత్రుడు భీముడు; 
ఆదులగు= మొదలగు; జోదులు= యోధులగు; నలువుర= నలువురియొక్క; అంగంబులన్‌= అవయవములను; తురంగ= 
గుర్రాలయొక్క; నికర= సమూహముయొక్క; శరీర= దేహములు; సారథి= సారథులయొక్క; నికాయ= సమూహముల; 
సహితంబుగాన్‌= సమేతముగా; బహువిధ= అనేకవిధములయిన; విశిఖంబులు= వాడియైన బాణాలు; పరంగించి= (ప్రయోగించి; 
నెత్తురులు= రక్తములు; తొరంగించినన్‌= ప్రవహించునట్టు చేయగా; కని= చూచి; ఆ; ధర్మ= యమధర్మరాజుయొక్క; 
నందనుండు= కుమారుడు అనగా ధర్మరాజు; విషాదంబున్‌= దుఃఖమును; ఒంది= పొంది; నిజ= తనయొక్క; 
అంతర్గతంబునన్‌= అంతఃకరణమునందు (మనస్సునందు). 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా పోరాడుతుండగా ధర్మరాజు అంతకుముందు తనచేత చంపబడిన చంద్రసేనుడితో 
పాటు శల్యుడికి చక్ర రక్షకుడుగా ఉన్న ద్యుమత్సేనుడి తల నరికాడు. అటు తరువాత చ(క్రరక్షకుడు లేనివాడైనా 
శల్యుడు తరుగని కోపంతో జూలు పీకినందుకు కోపించే సింహంవలె భీముడు మొదలైన యోధులైన నలుగురి 
అవయవాలను, గుర్రపు సమూహాలయొక్క శరీరాలను, సారథుల సమూహాలను అనేక విధాలయిన వాడి బాణాలు 
ప్రయోగించి రక్తాలు ప్రవహించేటట్టు చేయగా చూచి ధర్మరాజు దుఃఖించి తనలోతాను. 


విశేషం: ఈ సందర్భంలో తిక్కన ధర్మజుడు ద్యుమత్సేనుడనే శల్యుడి చ(క్రరక్షకుడిని సంహరించినట్టు అభివర్ణించాడు. 
మూలంలో ఈ సందర్భంలో కాని, మరియొక చోటకాని 'ద్యుమత్సేనుడు' అనే చ(క్రరరక్షకుడు ఉన్నట్టు కానరాదు. 
వ్యాసమహాభారతంలో ఒక 'ద్యుమత్సేనుడు' సావిత్రి భర్త అయిన సత్యవంతుడి తండ్రి. మరియొక 'ద్యుమత్సేనుడు” 
ఉన్నాడు. అతడు పర్వతరాజు. అతడు యుద్దమునకు సంబంధించిన వాడు కాడు. శల్యుడి చ।[క్రరక్షకుడుగా యుద్ధంలో 
పాల్గొన్న 'ద్యుమత్సేనుడు' అనే వాడు వ్యాస మహాభారతంలో కానరాడు. ఇది పండితులు పరిశీలించవలసిన విషయం. 
క “హరి వచనంబు లసత్యత(। బొరయంగ నేర్దునొకొ! మద్రభూపతి బాహు 

స్పురణము భీమాదిరథిక । వరు లోర్వని యట్లుగాంగ వ్రాలెడి. దోద్దోన్‌.” 205 
ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణునియొక్క; వచనంబులు= పలుకులు; అసత్యతన్‌= నిజము కానితనమును; పొరయంగన్‌= 
పొందగ; నేర్చున్‌= అగును; ఒకొ!= ఏమో! మద్రభూపతి= మ(ద్రదేశాధిపతి అయిన శల్యుడియొక్క; బాహు= భుజములయొక్క; 
స్ఫురణము= విజ్బృంభణము(ప్రకాశము); భీమ= భీముడు; ఆది= మొదలగు; రథికవరులు= శ్రేష్ణులయిన యోధులు; ఓర్వని= 
భరింపరానిది; అట్టుగాంగన్‌= అగునట్టిదిగా; తోడ్లోన్‌= వడివడిగా; (వ్రాలెడిన్‌= మీరిపోవుచున్నది (అధికమగుచున్నది). 


తాత్సర్యం: ధర్మరాజు తనలోతాను ఇట్టా చింతించాడు. “శ్రీకృష్ణుడి మాటలు కల్లలు కావు కదా! శల్యుడి 
భుజవిజృంభణం భీముడు మొదలైన యోధ శ్రేష్టులు భరించరానిదిగా తీవ్రం అవుతున్నది.' 


వ. అని తలపోసి తన బలంబునకు. జేయి వీచిన. దోయధివీచివితానవిలాసంబుచందంబున. 
జతురంగబలంబులు శల్యునిపై( గవిసిన నా ధైర్య ధౌరేయుండు మందరనగంబులీల. గైకొని వారలం గలంచి 
పాంచాలపుత్ర ప్రభృతియోధప్రకరంబులను బాండవాగ్రజునిం బరమ సాంద్రతీవ్రశరాంధకారంబున. గప్పి 
సింహనాదంబు చేసిన. 206 


ప్రతిపదార్థం: అని= ఈ విధముగా; తలపోసి= చింతించి; తన బలంబునకున్‌= తనయొక్క సేనకు; చేయి; వీచినన్‌= 
ఊపగా; తోయధి= సముద్రముయొక్క; వీచి= కెరటములయొక్క; వితాన= సమూహములయొక్క; విలాసంబు= సౌందర్యము 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


(శృంగారము); చందంబునన్‌= విధముగా; చతురంగంబులు= నాలుగు రథాది యుద్దాంగాలు; శల్యునిపైన్‌= శల్యుడిమీద; 
కవిసినన్‌= కలియబడగా; ఆ; ధైర్య= ధీరత్వముయొక్క; ధౌరేయుండు= భారమును మోయువాడు అయిన శల్యుడు (అనగా 
మిక్కిలి థైర్యముకల శల్యుడు); మందర= మందరమనుపేరుగల; నగంబు= పర్వతముయొక్క; లీలన్‌= విలాసమును; 
కైకొని= (గ్రహించి; వారలన్‌= వారిని; కలంచి= కలతచెందించి; పాంచాలపుత్ర= ధృష్టద్యుమ్నుడు; (ప్రభృతి= మొదలగు; యోధ= 
వీరులయొక్క; ప్రకరంబులను= సమూహములను; పాండవా(గ్రజునిన్‌= ధర్మరాజును; పరమ= మిక్కిలి; సాంద్ర= దట్టమయిన; 
త్రీవ్ర= వాడి అయిన; శర= బాణములవలని; అంధకారంబునన్‌= చిమ్మచీకటితో; కప్పి= కప్పివేసి; సింహనాదము= సింహగర్జనము; 
చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: అని ధర్మరాజు తనలోతాను చింతించి, వెనువెంటనే తన సేనలకు చేయి ఊపగా సము(ద్రతరంగ 
సమూహాలవలె చతురంగబలాలు శల్యుడిమీద కలియబడగా సాహసవంతుడు అయిన ఆ శల్యుడు మందరపర్వతం 
పాల సముద్రాన్ని కలచినట్టు ఆ చతురంగ బలాలను కలచి, ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులను, ధర్మరాజును 
మిక్కిలి దట్టమయిన వాడి అయిన బాణాల వలన నిండిన చిమ్మచీకటితో కప్పివేసి సింహగర్దనం చేయగా. 


నిశేషం: అలం: ఉపమ. రూపకం. 


క. దివిజగరుడఖచరాదులు । వివిధవచనరచన లెస6గ వినుతించిరి శా 

త్రవ భీకరుండగు నమ్మద్రవిభుని రణవిహరణములు ధరణీనాథా! 207 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= ధృతరాష్ట్ర మహారాజా!; శాత్రవ= శత్రువులకు; భీకరుండగు= భయంకరుడయిన; ఆ; మద్ర= 
మద్రదేశమునకు; విభుని= (ప్రభువు అయిన శల్యునియొక్క; రణ= యుద్దమునందలి; విహరణములు= విహారములు; దివిజ= 
దేవతలు; గరుడ= గరుడులు; ఖ= ఆకాశమునందు; చర= సంచరించు దేవయోనులు; ఆదులు= మొదలగువారు; వివిధ= 


అనేకవిధములయిన; వచన= వచనములతో కూడిన; రచన= రచనా విన్యాసములు; ఎసగన్‌= ఒప్పుగా; వినుతించిరి= 
స్తుతించిరి. 


తాత్పర్యం: ర్‌ ధృతరాష్ట్ర మహారాజా! శత్రుభయంకరుడైన శల్యుడి యుద్ద విహారాలు దేవతలు, గరుడ 
గంధర్వ యక్షకిన్నరకింపురుష సిద్దసాధ్యులు మొదలైనవారు వివిధ ప్రక్రియలతో కూడిన వచన రచనా విన్యాసాలతో 


స్తుతించారు. 


వ. ఆ సమయంబున. 208 
తాత్సర్యం: అప్పుడు 
తే. గురుసుతుండు పెనుబ్రాపుగా నరునిం బొదివి । యధిప! సంశప్తకులు వివిధా స్తతతుల 

గప్పి రత డందటిను జండకాండవిదళి | తాంగులుగ జేసి దోర్లీల యతిశయిల్ల. 209 


ప్రతిపదార్థం: అధిప!= ప్రభువు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; గురు= ద్రోణాచార్యునకు; సుతుండు= పుత్రుడు అయిన 
అశృత్థామ; పెను= పెద్ద; (ప్రాపుగాన్‌= సహాయకుడిగా; సంశప్తకులు(త్రిగర్తాధీశులయిన సుశర్మ మొదలగువారు); నరునిన్‌= 
అర్జునుడిని; ఫొదివి= క్రమ్ముకొని(చుట్యుముట్టి); వివిధ= అనేకవిధములయిన, అస్ర= మం(తవూతములయిన 
ఆయుధములయొక్క; తతులన్‌= సమూహములతో; కప్పిరి= కప్పివేసిరి; అతండు; అందణను; దోః= భుజములయొక్క; లీల= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 103 


విలాసము; అతిశయిల్లన్‌= విజృంభించగా; చండ= భయంకరమయిన; కాండ= బాణములతో; విదళిత= చీల్చబడిన; అంగులుగన్‌= 
అవయవములు కలవారినిగా; చేసెన్‌; 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశృత్త్లామను ఆశ్రయించి అతడి సాయంతో సంశప్తకులు అర్జునుడిని 
చుట్టుముట్టి అనేక విధాలయిన ఆయుధాలతో కప్పివేశారు. ఆ అర్జునుడు వారినందరిని భుజబలం విజృంభించగా 
విలాసంగా భయంకరమైన బాణాలతో ఆ సంశప్తకులను చీల్చబడిన అవయవాలు కలవారినిగా చేశాడు. 


విశేషం: (త్రిగర్త దేశాధీశుడు సుశర్మ మహాబల పరా(క్రమవంతుడు. ఈ (త్రిగర్తసీనలు సంశప్తకులు. [ద్రోణపర్వంలో అర్జునుడు 
ఈ సంశప్తకులను సహ(స్రాధికంగా సంహరించినట్టు ఉన్నది. సుశర్మ తమ్ముడు సత్యరథుడు అనేవాడు ఉన్నాడు. సత్యరథుడు 
తన అయిదుగురు సోదరులతో కలిసి - అర్జునుడిని సంహరించగలము” లేనిచో మరణించగల'మని ప్రతిజ్ఞ చేశాడు. ఈ 
ప్రతిజ్ఞ కారణంగా (త్రిగర్త దేశాధీశులకు, వారిసేనలకు సంశప్తకులనే పేరు వచ్చింది. ఈ సందర్భంలో మూలంలో వ్యాసభగవానుడు 
త్రిగర్తులనియే ప్రయోగించాడు. తిక్కన మాత్రం సంశప్తకులని (ప్రయోగించాడు. మూలంలో ఇలా ఉంది. 
“అర్జునో ద్రౌణీనా నిద్దో యుద్దే బహుభిరాయసైః । 
తస్య చానుచరైః శూరై స్రిగర్హానాం నుహారధైః ॥ (శల్య - 14-1) 
చ. తెరలక వారు పైపయి నుదీర్ల్గసముద్దతి( గ్రమ్మి వాజులన్‌ 
ఈ ణ నే 
హరిని సిడంబుపై( గదియ నాతండు సేడ్సడ బాణవర్షముం 
గురిసిరి కౌరవేంద్రుమొనకుం బ్రమదంబగు ఘోరభంగి న 
ప్పరుషపరాక్రమస్ప్సురణ పార్టివసత్తమ! కాన మెయ్యెడన్‌. 210 


ప్రతిపదార్థం: వారు (అనగా అశ్వత్హామయు ఆ సంశప్తకులును); తెరలక= తొలగిపోవకుండగా; ఉదీర్ల= పెల్లుబికిన; 
సముద్దతిన్‌= దర్పముతో; [క్రమ్మి= (క్రమ్ముకొని; వాజులన్‌= గుర్రములను; హరిని= శ్రీకృష్ణుడిని (అర్జునుడిని రథసారథి); 
సిడంబుపైన్‌= ధ్వజముపైని; పైపయిన్‌= మీదమీద; కదియున్‌= సమీపించగా; ఆతండు (అనగా అర్జునుడు); చేడ్పడన్‌= 
బాధపడునట్టుగా; కౌరవేంద్రు= దుర్యోధనునియొక్క; మొనకున్‌= సేనకు; ప్రమదంబు= ఆనందము; అగు= కలిగించునట్టి; 
ఘోర= భయంకరమయిన; భంగిన్‌= విధముగా; బాణ= బాణములయొక్క; వర్షమున్‌= వర్షమును; కురిసిరి= కురిపించిరి; 
పార్టివ= రాజులలో; సత్తమ!= ఉత్తముడవు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఆ; పరుష= నిష్టురమయిన (క్రూరమైన); 
పరా[క్రమ= వీరత్వముయొక్క; స్పురణ= ప్రకాశము; ఎయ్యెడన్‌= ఎక్కడా; కానము= చూడము. 


తాత్పర్యం: అశ్వత్సామ, సంశప్తకులు, యుద్దభూమినుండి తొలగిపోకుండా పెల్లుబికిన దర్భంతో (క్రమ్ముకొని పార్టుడి 
గుర్రాలపై సారథి అయిన శ్రీకృష్ణుడిపై, ధ్వజంపైబడి మీదమీదకు సమీపించి, అర్జునుడు బాధపడేటట్టుగా, 
దుర్యోధనుడిసేన ఆనందపడేటట్టుగా భయంకరంగా బాణవర్గాన్ని కురిపించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అట్టి 
క్రూరమైన పరా[క్రమ(ప్రకాశం ఎక్కడా చూడం. 


వ. ఇట్లు సవ్యసాచికిం జేయార్ప రాకుండ దర్పంబు సూపిన నా భూవరకుమారవర్యుండు వీరాగ్రహావేశంబున 
విజృంభించి భల్లార్దచంద్రక్షురికాముఖనారాచప్రముఖవిశిఖపరంపరలు వరంగింప నవి యా సైనికుల 
రథ్యంబులం గూల్లియు' గేతనంబులు ద్రుంచియు బాణంబులు నటికియు బాణాసనంబులు విజిచియు 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


సూతుల గీటడంచియు నరదంబుల6 జెక్కియు మైమటువులు పొళ్లుసేసియు. జామరంబులు దునిమియు 
నాతపత్రంబులు రూపుమాపియు నెత్తురు లురలించియు. గండలు దొర(గించియు నెమ్ములు వగిలించియు. 
గాళ్ళు ద్రుంచియు. జేతులు దునిమియు వ్రయ్యలుగా వక్షంబులు సీజియు మర్మంబుల. జొచ్చియు 
మకుటంబులు డుల్లియు( దలలు రాల్చియు. బ్రాణంబులు పీల్చియు రౌద్రం బావహించిన లయకాలరుద్రుని 
సంక్రీడనంబు చందంబు దోంచెనప్పుడు రథికవరసహస్ర ద్వితయంబు దెగటారె నవ్వాండిమగండు పేరడవి 
దహించు దావపావకుని చందంబున వెలింగె. దదీయతేజోమహిమ సహింపక యుద్దామగతి నశ్వత్థామ 
గదిసి యక్కన్వడిం దొడరి దురం బొనర్జె నందు. 211 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ్రకారముగ; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; చేయార్చరాకుండన్‌= చేతులకు విశ్రాంతి లేకుండగ; 
దర్పంబు= గర్వము; చూపినన్‌= ప్రదర్శింపగ; ఆ; భూ= భూమికి; వర= భర్త అయిన పాండురాజుయొక్క; కుమార= 
కుమారులలో అనగా పుత్రులలో; వర్యుండు= శ్రేష్టుడు అయిన అర్జునుడు; వీర= శౌర్యము; ఆ(గ్రహ= కోపము-వీనియొక్క; 
ఆవేశంబునన్‌= (ప్రవేశంవలన; విజృంభించి= అతిశయించి; భల్ల= బల్లెములు; అర్హచంద్రక్షురికా= అర్హచం(ద్రాకారము గల 
బాణముల; ముఖ= ముఖముగల; నారాచ= ఇనుపబాణములు; (ప్రముఖ= మున్నగు; విశిఖ= బాణములయొక్క; పరంపరలు= 
వరుసలు; పరంగింపన్‌= ప్రయోగించగా; అవి; ఆ సైనికుల= ఆ సేనలయొక్క; రథ్యంబులన్‌= రథములు లాగెడి గుర్రములను; 
కూల్చియున్‌= కూల్చియు; కేతనంబులు= జెండాకొయ్యలు; త్రుంచియున్‌= ముక్కలు చేసియు; బాణంబులు; నజకియున్‌= 
ఖండించియు; బాణాసనంబులు= ధనుస్సులు; విజిచియున్‌= ఖండించియు; సూతులన్‌= సూతులను; గీటడంచియున్‌= 
చంపియును; అరదంబులన్‌= రథములను; చెక్కియున్‌= ముక్కలుచేసియు; మైమజుపులు= కవచములు; పొళ్ళు= పొడిపొడిగా 
అనగి పిండి పిండిగా; చేసియున్‌= చేసియు; చామరంబులు= వింజామరములు; తునిమియున్‌= ఖండించియు; ఆతప(త్రంబులు= 
గొడుగులు; రూపుమాపియున్‌= నాశనము చేసియు, రూపం లేకుండా చేసియు; నెత్తురులు= రక్తములు; ఉరలించియున్‌= 
కార్ప్సించియు; కండలు= మాంసపుముద్దలు (శరిరభాగములు); తారింగించియున్‌= (స్రవింపచేసియు; ఎమ్ములు= ఎముకలు; 
పగిలించియున్‌= చిట్టించియు, పగులునట్లు చేసియు; కాళ్ళు; త్రుంచియున్‌= ఖండించియు; చేతులు; తునిమియున్‌= 
ఖండించియు; (వ్రయ్యలుగాన్‌= ముక్కలుగా; వక్షంబులు= వక్ష్యస్టలములు(గుండెలు); చీజీయున్‌= చీల్చియు; మర్మంబులన్‌= 
రహస్యస్థలములను (అనగా మర్మావయవములను); చొచ్చియున్‌= (ప్రవేశించియు; మకుటంబులు= కిరీటములు; డుల్చియున్‌= 
పడగొట్టియు; తలలు= శిరములు; రాల్ఫియున్‌= నేలకూలునట్టు చేసియు; ప్రాణంబులు; పీల్చియున్‌= పీల్చియు; రౌద్రంబు= 
క్రోధము; ఆవహించిన= ఆవేశించినట్టి; లయకాల= ప్రళభయకాలమునందలి; రుద్రుని= శివునియొక్క; సం(క్రీడనంబు= ఆట; 
చందంబు= విధముగా; తోణెన్‌= తోచెను; అప్పుడు= ఆ సమయమున; రథికవర= రథికశ్రేష్ణుల; సహస్రద్వితయంబు= 
రెండువేలు; తెగటారెన్‌= సంహరింపబడెను; ఆ; వా(డిమగండు= శూరుడు; పేరు= విశాలమయిన; అడవి= అరణ్యము; 
దహించు= కాల్చు; దావసావకుని=కార్చిచ్చు; చందంబునన్‌= విధముగా; వెలింగెన్‌= (ప్రకాశించెను; తదీయ= ఆ అర్జునుడి; 
తేజస్‌= పరా(క్రమ(ప్రకాశముయొక్క; మహిమన్‌= గొప్పతనమును; సహింపక= ఓర్వజాలక (భరింపజాలక); ఉద్దామ= భయంకరమైన; 
గతిన్‌= విధమున; అశ్వత్తామ; కదిసి= సమీపించి; ఆ; కవ్వడిన్‌= అర్జునుని; తొడరి= ఎదిరించి; దురంబు= యుద్దము; 
ఒనర్భెన్‌= చేసెను; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా అర్జునుడికి విశ్రాంతి లేకుండా అశ్వత్థామ, సంశప్తకులు తమ దర్పం చూపగా ఆ 
అర్జునుడు శౌర్యక్రోధముల వలన ఒడలు తెలియకుండా విజృంభించి బల్లెములు, అర్రచం(ద్రాకారం గల ఇనుపబాణాలు, 
ఇంకను వాడి అయిన అనేక విధాలైన బాణాల వరుసలు ప్రయోగించాడు. ఆ ఆయుధాలు ఆ కౌరవసేనల యొక్క 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 105 


గుర్రాలను కూల్చి, జెండా కొయ్యలను ముక్కలు చేసి, బాణాలను ఖండించి, ధనుస్సులను విరుగగొట్టి, సూతులను 
చంపి, రథాలను ముక్కలు చెక్కలు చేసి, కవచాలను పిండిపిండిగా చేసి, వింజామరలను ఖండించి, గొడుగులు 
ఆకారం లేకుండా చేసి, రక్తములు చెక్కలు చేసి, కండలు (స్రవింపచేసి, ఎముకలు పగులగొట్టి, తలలు నేలకూల్చి, 
ప్రాణాలు పీల్చి, క్రోధం ఆవహించిన ప్రళయకాల రుద్రుడి (క్రీడ: విధంగా తోపింపజేశాడు. ఆ సమయంలో 
రెండువేల రథధికశ్రేషులు సంహరించబడ్డారు. అప్పుడు ఆ శూరుడయిన అర్జునుడు మహారణ్యాన్ని కాల్చే దావాగ్ని 
విధంగా ప్రకాశించాడు. ఆ సమయంలో ఆ అర్జునుడి పరాక్రమాన్ని భరింపజాలక అడ్డులేని గమనంతో అశ్వత్తామ 
ఆ అర్జునుడిని సమీపించి, ఎదిరించి యుద్దం చేశాడు. ఆ యుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. అతడు పండ్రెండు వాలమ్ము లాబీభత్సు । మెయిం గ్రుచ్చి కృష్ణుని మేనియందు 
బది వా(డితూపులు వటిపిన మదిలోన । నగ్గించి యవ్వీరు6 డల(తినగవు 
తోడ రథ్యముల సూతుని గూల్లి యాతని । తనువున నెటి తెగగొనక నాటె 
మూండు మార్గణములు ముసలంబు పరిఘంబు । నాతడు నిగిడింప నదియు నదియు 


తే. నన్నరుండు దోడుతోడ నైదాటునిశిత | కాండముల( ద్రుంచి పటుసాయకత్రయంబు 
సొనిపె నవ్విప్ర మేన మార్మొనియె నపుడు । గడ(గి యప్పార్దు సంశప్తకవ్రజంబు. 212 


ప్రతిపదార్థం: అతండు (అశ్వత్థామ); పండ్రెండు; వాలమ్ములు= బాణములు; ఆ; బీభత్సు= అర్జునుడియొక్క; మెయిన్‌= 
దేహమునందు; (క్రుచ్చి; కృష్ణుని; మేనియందున్‌= దేహమునందు; పది; వాడి; తూపులు= బాణములు; పజపినన్‌= ప్రయోగించగా; 
ఆ; వీరుండు= శూరుడు అయిన అర్జునుడు; మదిలోనన్‌= మనసులో; అగ్గించి= స్తుతించి; అలంతి= చిన్న; నగవుతోడన్‌= 
నవ్వుతో(చిరునవ్వుతో); రథ్యములన్‌= గుర్రములను; సూతునిన్‌= సూతుని; కూల్చి= చంపి; ఆతని= ఆ అశ్వత్హామయొక్క; 
తనువునన్‌= దేహమునందు; నెజన్‌ తెగగొనక= పూర్తిగా ఎక్కుపెట్టక; మూండుమార్గణములు= మూడుబాణములు; నాటెన్‌= 
గ్రుచ్చెను; ఆతండు= ఆ అశ్వత్థామ; ముసలంబు= ముసలము అను ఆయుధమును (ఉక్కుగుండు అగ్రమున కలిగిన 
బాణము); పరిఘంబు= పరిఘ అను ఆయుధము; నిగిడింపన్‌= (ప్రయోగించగా; ఆ+నరుండు= అ అర్జునుడు; తోడుతోడను= 
వెంటవెంటనే; ఐదు= అయిదు; నిశిత= వాడియెన; కాండములన్‌= బాణములతో; అదియును= ఆ ముసలమును; ఆలు; 
నిశిత= వాడిఅయిన; కాండములన్‌= బాణములతో; అదియును= ఆ పరిఘమును కూడ; (త్రుంచి= ఖండించి; పటు= 
అత్యంత శక్తిమంతమయిన; సాయక= బాణముల; (తయంబు= మూడు; ఆ; వి(ప్రు= (బ్రాహ్మణునియొక్క అనగా 
అశ్వత్హామయొక్క; మేనన్‌= దేహమునందు; చొనిపెన్‌= చొప్పించెను; అపుడు; సంశప్తక= సంశప్తకులయొక్క; (వ్రజంబు= 
సమూహము; కడంగి= పూనిక వహించి(ప్రయత్నించి); ఆ+పార్టున్‌= ఆ అర్జునుడిని; మార్కొనియెన్‌= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: అర్జునుడికి అశ్వత్ధామకు జరుగుతున్న ఆ యుదంలో - అశృత్తామ పన్నెండు బాణాలను అర్జునుడి 
జ [ఈ ఠా (©) జ 
దేహంలో గుచ్చాడు. శ్రీకృష్ణుడి దేహమునందు పది వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు 
ac) జ 
మనస్సులో అశ్వత్థామను స్తుతించి చిరునవ్వుతో గుర్రాలను, సూతుడిని చంపి అశృత్ణామ దేహమునందు జీవస్టానం 
చెడకుండా మూడు బాణాలు గుచ్చాడు. అప్పుడు అశ్యృత్థామ ముసలం, పరిఘం (ప్రయోగించగా అర్జునుడు 
వెంటవెంటనే అయిదు వాడి అయిన బాణాలతో ముసలమును, ఆరు వాడి అయిన బాణాలతో పరిఘమును 
ఖండించి, శక్తిమంతమయిన మూడు బాణాలు అశ్వత్థామ దేహంలో చొప్పించాడు. ఆ సమయంలో సంశప్తక 
సమూహం అర్జునుడిని ఎదుర్కొన్నది. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ సీసపద్యమున మూడవపాదంలో ఉస్మానియా (ప్రతిలో 'నెజతెగగొనకి పాఠమును స్థిరం చేశారు. నెజ - నిండు 
-నెజీ= అందము - ఈ రెండు శబ్దములు (ప్రసిద్దములు. ఇవి కళలు. ఇందొకటి చిన్నయసూరిమతము. మరియొకటి 
బహుజనపల్లి మతము. ఇక 'నెజవు' (ద్రుత ప్రకృతికమయిన శబ్దం కలదు. దానికి ప్రాణము లేక ప్రాణస్థానము - జీవము 
లేక జీవస్థానం - ఆయువు లేక ఆయుఃస్థానమని అర్థాలు. ఇదియు శకటరేఫ శబ్దం. (ద్రుతప్రకృతికమునకు తకారము 
పరుషము పరుమగుచో అది 'దికారము సరళంగా మారుతుంది. అప్పుడు 'నెజ6 దెగగొనకి అని ఉండాలి. అట్టుగాక 
'నెజితెగగొనకి పాఠమును (గ్రహిస్తే అర్థం పొసగదు. అందువలన 'నెజందెగగొనక అనుపాఠాన్ని (గ్రహించటం ఉచితం. ఇది 
ఒక తెనుగు జాతీయ (ప్రయోగం. ఇక 'నైదాణు” పాఠముకంటె' - 'నాజునైదు' పాఠం మూలానుగుణం. 'త మంతక మివ 
(క్రుద్ధం పరిఘం (ప్రేక్ష్య పాండవః | అర్జునస్త్యరితో జఘ్నే పంచభిః సాయకోత్తమైః ॥' (శల్య. 14-33) 


వ. ఇత్తెటింగున. 213 


తాత్సర్యం: ఈ విధంగా. 


సురధథు(డను పాంచాలకుమూరుం డశ్వత్తామచే( జచ్చుట (సం. 9-13-35) 


క _ సురథుండు గురుసుతుపై( దన ।; యరదము వఅపించి యేయ నప్పాంచాలో 

త్తరు నొక నారసమునకును । నెర సేసె నతండు గినుక యెసకం బెసంగన్‌. 214 
ప్రతిపదార్థం: సురథుండు; గురుసుతు పైన్‌= అశ్వత్భామపై; తన= తనయొక్క; అరదము= రథము; వజపించి= తోలించి; 
ఏయన్‌= కొట్టగా; ఆ; పాంచాల= పాంచాలదేశపు వీరులలో; ఉత్తరున్‌= ఉత్కృష్టుని; అతండు= అశ్వత్థామ; కినుక= 


కోపముయొక్క; ఎసకంబు= విజృంభణము; ఎసంగన్‌= అతిశయించగా; ఒక నారసమునకున్‌= ఒక వాడి అయిన బాణమునకు; 
ఎర= బలి; చేసెను. 


తాత్సర్యం: సురథు డనేవాడు అశ్వత్భామపై తన రథం తోలించి కొట్టగా అశృత్తామ కోపోద్రేకంతో ఆ పాంచాల 


వీరుడిని ఒక వాడి అయిన బాణానికి బలిచేశాడు. 


వ. ఇత్తెటంగున. 215 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ (ప్రకారంగా. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా అశృత్తామ సురథుడు యుద్దం చేస్తూ ఉండగా. 


ఆ. సురథుం గూల్చి యతనియరదంబు పైకి ను । ద్దురత నరిగి గురుసుతుండు చండ 
కాండసమితి నిగుడ గాండీవిం దాంకి సం । శప్తకులకు సంతసం బొనర్జె. 216 


ప్రతిపదార్థం: గురుసుతుండు= అశ్వత్థామ; సురథున్‌= సురథుని; కూల్చి= చంపి; అతని= సురథునియొక్క; అరదంబు పైకిన్‌= 
రథముమీదకు; ఉద్దురతన్‌= భారాతిశయంతో; అరిగి= వెడలి; చండ= భయంకరమయిన; కాండ= బాణములయొక్క; 
సమితి= సమూహము; నిగుడన్‌= వ్యాపించునట్టుగా; గాండీవిన్‌= అర్జునుని; తాంకి= ఎదుర్కొని; సంశప్తకులకున్‌= సంశప్తకులకు; 
సంతసంబు= సంతోషము; ఒనర్ఫెన్‌= కలుగచేసెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 107 


తాత్పర్యం: అశ్వత్హామ సురథుడిని చంపి, ఆ సురథుడి రథంపైకి వెడలి, భయంకరమైన బాణ సమూహాన్ని 
వ్యాపింపజేసి, గాండీవిని ఎదుర్కొని సంశప్తకులకు సంతోషాన్ని కలుగజేశాడు. 


విశేషం: మహాభారతంలో సురథులనే పేరుగలవారు అనేకులు ఉన్నారు. ఆదిపర్వంలో క్రోధవశ సంజ్ఞకల దైత్యుడి అంశతోపుట్టిన 
సురథుడనే ఒక రాజు ఉన్నాడు. సభాపర్వంలో సూర్యపుత్రుడు యముడిని ఉపాసించే సురథుడనే రాజు కూడా ఉన్నాడు. 
వనపర్వంలో శిబిదేశపు రాజకుమారుడు కోటికాస్యుడి తం(డ్రి సురథుడనేవాడు ఉన్నాడు. ఇదిగాక వనపర్వంలో - జయ(ద్రథుడి 
అనుచరుడు త్రిగర్తదేశపురాజు సురథుడనే వాడు ఉన్నాడు. అతడు (ద్రౌపదిని జయద్రథుడు అపహరించే సమయంలో 
నకులుడితో పోరాడి చనిపోయాడు. (ద్రోణపర్వంలో సురథుడనే సంశప్తక వీరుడు ఉన్నాడు. అతడు అర్జునుడితో యుద్దం 
చేశాడు. మరియు ద్రోణపర్వంలోనే 'ద్రుపదుడి పుత్రుడు సురథుడు ఉన్నాడు. అతడిని అశ్వత్హామ సంహరించాడు. అశ్వమేధ 
పర్వంలో దుశ్ళల గర్భమున జయ(ద్రథుడి వలన జన్మించిన సురథుడనే జయ॥ద్రథుడి పుత్రుడు కూడా ఉన్నాడు. ఇక ఈ 
శల్యపర్వంలో అశ్వత్సామ సంహరించిన సురథుడు - పాండవపక్షాన యుద్దం చేస్తున్న ఒక మహారథి అయిన పాంచాల 
రాజకుమారుడు. 


వ. అయ్యవసరంబున 217 


ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: అశ్వత్థామ సురథుని చంపి అర్జునుడిని ఎదుర్కొనే సమయంలో. 


క, కురుపతి ధృష్టద్యుమ్నుని । యురవడి( దగ నిలువరించి యుద్ధతి మెజియన్‌ 

శరపంచకమున నొంచెను । బర(గించెను మటియు సప్రబాణము లొడలన్‌. 218 
ప్రతిపదార్థం: కురుపతి= దుర్యోధనుడు; ధృష్టద్యుమ్నుని= ధృష్టద్యుమ్నుడియొక్క; ఉరవడిన్‌= విజృంభణమును; తగన్‌= 
ఒప్పుగా; నిలువరించి= ఆపుచేసి; ఉద్దతి= గర్వం; మెజయన్‌= (ప్రకాశింపగా; శర= బాణములయొక్క; పంచకమునన్‌= 
అయిదింటితో; నొంచెను= బాధించెను; మజియున్‌= ఇంకను; సప్త= ఏడు; బాణములు; ఒడలన్‌= దేహమునందు; 
పరంగించెను= (ప్రయోగించాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి వేగాన్ని ఒప్పుగా నిలుపుచేసి గర్వంతో ప్రకాశిస్తూ అయిదు బాణాలతో 
ధృష్టద్యుమ్నుడిని బాధించాడు. ఇంకా ఏడు బాణాలు దేహంలో ప్రయోగించాడు. 


విశేషం: ఉస్మానియా ప్రతి ప్రకారం 'సప్రబాణము' అనే మాటకు బదులుగా 'నవతి బాణము” అని ఉన్నది. అయితే - 
"ద్రోణహన్తార ముగ్రేషు - పునర్వివ్యాధ సప్తభిః' అని మూలం. అందువలన 'సప్త పాఠమే ఒప్పుగా గ్రహించవలెను. 
తే. అతడు డెబ్బది యమ్ముల నతని నొంప । నన్నరేంద్రుండు. జేడ్స్వడ ననుజసమితి 
బ "క్రి a 
బలయుతంబుగ నడరి యబ్దలియు మీంద | గురిసి రస్త్రశస్త్రంబులు నరవరేణ్య! 219 
ప్రతిపదార్థం: అత(డు= అతడు (ధృష్టద్యుమ్నుడు); డెబ్బది; అమ్ములన్‌= బాణములతో; అతనిన్‌= ఆ దుర్యోధనుని; 


నొంపన్‌= బాధించగా; ఆ+నరేంద్రుండు= దుర్యోధనుడు; చేడ్పడన్‌= బాధపడగా; నర= నరులలో; వరేణ్య!= (శ్రేష్టుడవు 
అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా! అనుజ= తమ్ముయొక్క; సమితి= సమూహము; బలయుతంబుగన్‌= సైన్యసమేతముగా; 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


అడరి= విజృంభించి; ఆ; బలియుమీ(దన్‌= మిక్కిలి బలముకల ధృష్టద్యుమ్నుడి మీద; అస్త్ర= మం(త్రపూతములయిన 
బాణములు; శస్త్ర= ఆయుధాలు; కురిసిరి= కురిపించిరి. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ధృష్టద్యుమ్నుడు డెబ్బదిబాణాలతో దుర్యోధనుడిని బాధించగా అతడి 
తమ్ములందరూ సైన్యసమేతులై మహా బలిష్టుడయిన ధృష్టద్యుమ్నుడిపై విజృంభించి అస్ర్రశస్తాలను కురిపించారు. 


క. ఆపాంచాలోత్తము( డు । ద్దీపిత కోపుండయి వారి. దీవ్రతరశరా 

టోపంబున గలంచె రయం । బేపార(గ నాత్మసేన కేడ్తెఐ మెజియన్‌. 220 
ప్రతిపదార్థం: ఆ పాంచాలోత్తముండు= ఆ ధృష్టద్యుమ్నుడు; ఉద్దీపిత= ప్రజ్వలించిన; కోపుండయి= కోపము కలవాడయి; 
రయంబు= వేగము; ఏపారంగన్‌= అతిశయించగా; ఆత్మ= తనయొక్క; సేనకున్‌; ఏడ్తెణ= పరాక్రమము; మెజయన్‌= 


(ప్రకాశించునట్టుగ; వారిన్‌= వారిని(అనగా సైన్య సమేతులయిన దుర్యోధనుడి తమ్ములను); తీవ్రతర= మిక్కిలి తీక్షణమయిన; 
శర= బాణములయొక్క; ఆటోపంబునన్‌= వేగిరపాటుతో; కలణెన్‌= కలతచెందించెను. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ప్రజ్వలించిన కోపం కలవాడై వేగం అతిశయించగా తన సైన్యానికి పరాక్రమం 
ప్రకాశించేటట్లుగా సైన్యసమేతులయిన దుర్యోధనుడి తమ్ములను మిక్కిలి తీక్షణములయిన బాణాలతో కలత 
చెందించాడు. 


చ. కృప కృతవర్మలం గడిమి( గిట్టి శిఖండిప్రభద్రకుల్‌ మహో 

గ్రపువడి దోడ్పడంగ భుజగర్వము సూపిన నా బలాఢ్యులుం 

గుపితమనస్కులై బలుపు గోల్తలం బేర్షినలావు చేవ క 

య్యపువెర వేపు దాల్మి సరి నచ్చెరుపాటున ముంచె. జూపటిన్‌. 221 
ప్రతిపదార్థం: శిఖండి; ప్రభద్రకుల్‌= పాంచాల క్షత్రియవీరులైన ప్రభద్రకులు; కృపకృతవర్మలన్‌= కృపుడు, కృతవర్మలను; 
కడిమిన్‌= మిక్కిలి పరాక్రమముతో; కిట్టి= సమీపించి; మహా= గొప్ప; ఉగ్రపు భయంకరమయిన; వడి= వేగము; తోడ్పడంగన్‌= 
సహాయపడగా; భుజగర్వము= బాహువులయొక్క దర్పము; చూపినన్‌= చూపించగా; ఆ; బలాఢ్యులు= బలవంతులు; కుపిత= 
కోపముతో కూడిన; మనస్కులు= మనస్సులు కలవారు; ఐ= అయి; బలుపున్‌= బలమైన; కోల్తలన్‌= యుద్ద ప్రయత్నంతో; 
పేర్చినన్‌= విజృంభించగా; లావు= బలము; చేవ= ధైర్యము; కయ్యపు= యుద్దమునకు సంబంధించిన; వెరవు= ఉపాయము; 
అతిశయము; తాల్మి= క్షమ; సరిన్‌= సమానముగా; చూపజన్‌= చూచువారిని; అచ్చెరుపాటునన్‌= ఆశ్చర్యమునందు; ముంచెన్‌= 
ముంచెను. 


తాత్సర్యం: శిఖండి ప్రభద్రకులు కృపకృతవర్మలను మిక్కిలి పరాక్రమంతో సమీపించి మహాభయంకరమైన వేగంతో 
బాహువుల దర్పం చూపించగా ఆ బలవంతులయిన ఆ కృపకృతవర్మలు కోపించిన మనస్సులు కలవారై బలంతో 
ఎదుట నిలిచి యుద్దం చేయటానికి విజృంభించగా ఆ ఇరుపక్షాలయొక్క బలం, ధైర్యం, యుద్దోపాయం, అతిశయం, 
క్షమ మొదలైన గుణాలు అన్నీ సమానంగా ఉన్నాయి. అట్టి సమానత్వం చూచువారిని ఆశ్చర్యంతో ముంచింది. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 109 

విశేషం: 'శిఖండీ కృతవర్మాణం గౌతమం చ మహారథమ్‌ । ప్రభ(ద్రకైః సమాయుక్తో యోధయామాస ధన్వినౌ (శల్య - 15, 

7) ఇది పై పద్యమునకు మూలం, దీనిని తిక్కన స్వీయ ఊహాపోహలతో అలతి అలతి అచ్చతెలుగు పద సంయోజనతో 
తన కవితా ప్రాభవాన్ని చంపకంగా సంతరించాడు. 

వ. అప్పడు శల్యుండు యుధిష్టిరభీమసేననకులసహదేవసాత్యకులపై( బటుబాణంబులు గుప్పించి నొప్పించిన. 

222 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; శల్యుండు; యుధిష్టిర= ధర్మరాజు; భీమసేన= భీముడు; నకుల సహదేవ; 

సాత్యకులపైన్‌= సాత్యకులమీద; పటు= శక్తిమంతములైన; బాణంబులు; కుప్పించి= కురిపించి; నొప్పించినన్‌; బాధించగా. 


తాత్సర్యం: ఆ సమయంలో అనగా కృపకృతవర్మలు శిఖండి ప్రభద్రకులు పోరాడే సమయంలో శల్యుడు ధర్మజ 
భీమసేన నకుల సహదేవ సాత్యకులమీద శక్తిమంతములైన బాణాలు కురిపించి బాధించగా. 


క నకులుడు రభసంబున సా | యకదశక మతని యురంబునందు. జొనుప స 

భ్రుకుటి యగుచు నయ్యల్లుని( । ద్రికాండముల నొంచి యతడు దీపించె నృపా! 223 
ప్రతిపదార్థం: నృపా!= ధృతరాష్ట్ర మహారాజా!; నకులు(డు; రభసంబునన్‌= శీఘ్రముగ; సాయక= బాణములు; దశకము= 
పది; అతని= ఆ శల్యుడి; ఉరమునందున్‌= వక్షఃస్థలమునందు; చొనుపన్‌= చొప్పించగ; సభ్రుకుటి= బొమముడి సహితుడు; 
అగుచున్‌= అగుచు; ఆ+అల్లునిన్‌= మేనల్లుడైన నకులుని; (త్రికాండములన్‌= మూడు బాణములతో; నొంచి= నొప్పించి; అత 
డు= ఆ శల్యుండు; దీపించెన్‌= ప్రకాశించెను. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నకులుడు శీఘ్రంగా పదిబాణాలు ఆ శల్యుడి వక్షస్థలంపై చొప్పించగా 
బొమముడి బొగించి మేనల్లుడైన నకులుడిని మూడు బాణాలతో నొప్పించి ఆ శల్యుడు ప్రకాశించాడు. 
క, తక్కటినలువురు వొదివిన । నొక్కొకనిశరీరమున మహోగ్రాస్త్రంబుల్‌ 

పెక్కులు వెస బటిపి మదం । బెక్కి నకులుధనువు దునిమె నిషుసహితముగన్‌. 224 


ప్రతిపదార్థం: తక్కటి= మిగిలిన; నలువురు; పొదివినన్‌= (క్రమ్ముకొనగ(చుట్టుముట్టగ); మహా= గొప్ప; ఉగ్ర= భయంకరమయిన; 
అస్త్రంబుల్‌= బాణములు; పెక్కులు= అనేకములు; ఒక్కొక్కని; శరీరమునన్‌; వెసన్‌= వేగముగా; పజపి= (ప్రయోగించి; 
మదంబు= గర్వము; ఎక్కి= పొంది; నకులు ధనువున్‌= నకులుడి యొక్క వింటిని; ఇషు= బాణముల; సహితంబుగన్‌= 
సమేతంగా; తునిమెన్‌= ఖండించెను. 


తాత్పర్యం: నకులుడు కాక మిగిలిన నలుగురు శల్యుడిని చుట్టుముట్టగా మహాభయంకరా[స్తాలు అనేకాలు 
ఒక్కొక్కడి దేహంలో వేగంగా ప్రయోగించి, గర్వం పొంది బాణసమేతంగా నకులుడి ధనువును ఖండించాడు. 

వ. ఇట్లు శల్యుండు విజృంభించిన గోపించి. 225 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; శల్యుండు; విజృంభించినన్‌= అతిశయించగా; కోపించి= కోపం పొంది. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా శల్యుడు ధర్మజ భీమసేన సహదేవ సాత్యకి నకులులపై విజృంభించగా నకులుడు 
కోపించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. _నకులుం డొండొక చాప మెత్తి పటుబాణశ్రేణిం బర్వింపం గీ 

చకవిధ్వంసి నిగిడ్డె షష్టిశరముల్‌ శైనేయు( డుద్దీప్త సా 

యకముల్‌ దొమ్మిది యేయ ధర్మసుతు. డీరైదమ్ము లమ్మద్రనా 

యకుపై నన్నియు. బిన్నతమ్ము(డును దోడై నాట నాటెం గడున్‌. 226 
(ప్రతిపదార్థం: నకులుండు; ఒండొక= మరియొక; చాపము= విల్లు; ఎత్తి= (గ్రహించి; పటు= సమర్థమయిన; బాణ= 
బాణములయొక్క; (శ్రేణిన్‌= వరుసను; పర్వింపన్‌= ప్రయోగించగా; కీచకవిధ్వంసి= భీముడు; షష్టిశరముల్‌= అరువది బాణములు; 
నిగిడ్భెన్‌= వ్యాపింపచేసెను; శైనేయు(డు= సాత్యకి; ఉద్దీప్త= (ప్రజ్వలించు; సాయకముల్‌= బాణములు; తొమ్మిది; ఏయన్‌= 
ప్రయోగించగా; ధర్మసుతుండు= ధర్మరాజు; ఈరైదమ్ములు= పదిబాణములు; ఆ; మద్రనాయకుపైన్‌= శల్యుడిపై; అన్నియున్‌= 
అన్నియును; పిన్న= చిన్న; తమ్ముండును; తోడై= సహాయకుడై; నాటన్‌= గ్రుచ్చగా; కడున్‌= మిక్కిలి; నాటెన్‌= (క్రుచ్చెను. 


తాత్సర్యం: నకులుడు మరియొక విల్లు (గ్రహించి సమర్ధమైన బాణాల వరుసలను ప్రయోగించగా, భీముడు 
అరువది బాణాలు వ్యాపింపచేయగా, సాత్యకి ప్రజ్వలించే బాణాలు తొమ్మిది ప్రయోగించగా, ధర్మరాజు పదిబాణాలు, 
చిన్న తమ్ముడు సహదేవుడు పదిబాణాలు ఆ శల్యుడిపై నాటారు. 


తే. అతడు వెస నవసప్తతి శితశిలీము | ఖముల సాత్యకి నొంచి మార్గణముతోడ 

ధనువు ద్రుంచి రథ్యమ్ముల ధరణి గూల్లి | పదిపదుల్‌ బలుందూపులు వటిపె మేన. 227 
ప్రతిపదార్థం: అత(డు= అతడు (శల్యుడు); వెసన్‌= శీఘ్రముగ; నవసప్తతి= డెబ్బది తొమ్మిది; శిత= వాడి అయిన; 
శిలీముఖములన్‌= బాణములతో; సాత్యకిన్‌= సాత్యకిని; నొంచి= నొప్పించి; మార్గణముతోడన్‌= ఒక బాణముతో; ధనువు= 


విల్లు; త్రుంచి= ఖండించి; రథ్యమ్ములన్‌= గుర్రములను; ధరణిన్‌= భూమియందు; కూల్చి; పదిపదుల్‌= నూరు; బలు+తూపులు= 
బలమైన బాణములు; మేనన్‌= శరీరమునందు; పజుపెన్‌= ప్రయోగించెను. 


తాత్సర్యం: శల్యుడు శీఘ్రంగా డెబ్బదితొమ్మిది వాడి బాణాలతో సాత్యకిని నొప్పించి, ఒక బాణంతో విల్లు 
ఖండించి, గుర్రాలను నేలకూల్చి, నూరుబలమైన బాణాలు ఆ సాత్యకి శరీరంపైన ప్రయోగించాడు. 


క ఇవ్విధమున శినివీరుని । క్రొవ్వు చెటిచి పాండుపుత్రకుల బాణంబుల్‌ 
నివ్వటిలనీక నలువుర । నవ్వీరు(డు నొవ్వ నేసి నద్దుతభంగిన్‌. 228 
ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ (ప్రకారముగ; శినివీరుని= సాత్యకియొక్క; (క్రొవ్వు; చెణిచి= పోగొట్టి; పాండు= 


పాండురాజుయొక్క; పుత్రకుల= కుమారులయొక్క; బాణంబుల్‌; నివ్వటిలనీక= వ్యాపించనీయక; ఆ+వీరుడు= శూరుడు 
అయిన ఆ శల్యుడు; అద్భుత= ఆశ్చర్యకరమయిన; భంగిన్‌= విధముగ; నలువురను; నొవ్వన్‌ ఏసెన్‌= బాధపడునట్టు కొట్టెను. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా సాత్యకియొక్క (క్రొవ్వు పోగొట్టి, పాండుపుత్రుల బాణాలు వ్యాపించనీయకుండా 
శూరుడయిన ఆ శల్యుడు ఆశ్చర్యకరమైన విధంగా ఆ నలువురను (ధర్మజ భీమ నకుల సహదేవులను) బాధించాడు. 


ఉ. పాండవు లట్లు మద్రపతి బాణములం దెరలంగ. జూచి తా 
నొండొక తేరికిం జని సముద్దతి సాత్యకి దాశె నాతనిం 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 111 


జండతరప్రచారణవిశారదు(డై వెస వారు గూడి యు 

ద్దండత సూపి రక్కజపుదర్ప మెలర్చ( బెనంగె నాతండున్‌. 229 
ప్రతిపదార్థం: మద్రపతి= శల్యుడియొక్క; బాణములన్‌= బాణములవలన; పాండవులు; అట్టు= ఆ (ప్రకారముగ; తెరలంగన్‌= 
తొలగిపోగా; చూచి; సాత్యకి; తాను; ఒండొక= మరియొక; తేరికిన్‌= రథముమీదకు; చని= వెడలి; చండతర= మిక్కిలి 
భయంకరమయిన; (ప్రచారణ= సంచారమునందు; విశారదు(డై= మహాపండితుడై; సముద్దతి(న్‌)= మిక్కిలి దర్పముతో; 
ఆతని(న్‌)= ఆ శల్యుడిని; తాశెన్‌= ఎదిరించెను; వెసన్‌= శీఘ్రముగా; వారు= పాండవులు; కూడి= కలిసి; ఉద్దండత= 
ఆధిక్యము; చూపిరి; ఆత(డున్‌= ఆ శల్యుడును; అక్కజపు= అధికమయిన (ఆశ్చర్యకరమయిన); దర్పము= గర్వము; 
ఎలర్సన్‌= అతిశయించగా; పెనంగెన్‌= పోరాడెను. 


తాత్సర్యం: ఆ శల్యుడి యొక్క బాణాలవలన పాండవులు తొలగిపోవటం చూచి సాత్యకి మరొక రథమెక్కి 
భయంకర (ప్రచారణ విశారదుడై గర్వంతో ఆ శల్యుడిని ఎదిరించాడు. వెంటనే పాండవులు కూడా కలిసి తమ 
ఆధిక్యం చూపారు. ఆ శల్యుడు అధికమైన గర్వం అతిశయించగా పోరాడాడు. 


ఉ.  ఏవురతోడ న ట్లొకండ యేచి పెనంగుటం గౌరవేంద్రయో 
ధావళి చూచి కూడికొని యారథికోత్తముగాథఢ విక్రమ 
శ్రీవిలసిల్ల నంపపెను(జీకటి యాకసమెల్లం గప్పంగాం 
జేవయు లావు జూపుటయు. జేడ్పడి రా ప్రతివీరులందటున్‌. 230 


ప్రతిపదార్థం: అట్టు= ఆ ్రకారముగ; ఒకండ= ఒక్కడే, ఏవురతోడన్‌= అయిదుగురితో; ఏచి= విజృంభించి; పెనంగుటన్‌= 
యుద్దముచేయుటను; కౌరవ= కౌరవులకు; ఇం[ద్ర= (ప్రభువు అయిన దుర్యోధనునియొక్క; యోధ= వీరులయొక్క; ఆవళి= 
సమూహము; చూచి; కూడికొని= కలిసికొని; ఆ; రథిక= రథికులలో; ఉత్తము= గొప్పవాడయిన శల్యుడియొక్క; గాఢ= 
అధికమయిన; వి[క్రమ= పరాక్రమముయొక్క; శ్రీ= శోభ; విలసిల్లన్‌= (ప్రకాశింపగా; అంప= బాణములనెడి; పెను= పెద్ద; 
చీకటి; ఆకసము; ఎల్లన్‌= అంతటను; కప్పంగాన్‌= కప్పివేయగా; చేవయున్‌= ధైర్యమును; లావున్‌= బలమును; చూపుటయున్‌= 
చూపించగా; ఆ (ప్రతివీరులు= ఎదుటిపక్షపువీరులు; అందణున్‌= అందరును; చేడ్పడిరి= బాధపడిరి. 


తాత్సర్యం: ఆ ప్రకారంగా ఒక్క శల్యుడు అయిదుగురు పాండవులతో విజృంభించి యుద్దం చేయటాన్ని దుర్యోధనుడి 
యోధసమూహం చూచి కలిసికొని, రథికశ్రేష్టుడు అయిన శల్యుడి అధికమైన పరాక్రమ శోభ (ప్రకాశించగా బాణాల 
పెనుచీకటి ఆకాశమంతా కప్పివేయగా ధైర్యాన్ని, బలాన్ని చూపించగా, ఆ ప్రతివీరులయిన పాండవులు అందరూ 


వ. _సేనయు నొక్కుమ్మడి నద్దిక్కు దటిమినం గని కృష్ణార్ణునులు నిజసైన్యంబు సమస్తంబు నేకముఖంబు సేసి 
మార్కొని రా సమయంబున. గిరీటి కృపకృతవర్మలను సహదేవుండు సౌబలుని ద్రౌపదేయులు గొందటు 
రాజులను శిఖండి యశ్వత్చామను భీమసేనుండు సుయోధనుని. దాక బాండవాగ్రజుండు దనకు 
నకులుండు బాసటగా శల్యు నిలువరించెం దక్కునుం గల యోధులుం దక్కటిసైనికులుం దలపడి క్రమంబున 
నెల్ల బలంబులును గలయం బెరసె నిట్లు నూల్మొని యంతకంతకు రణంబు సమ్మర్దదారుణం బయ్యె నత్తటి 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


నమ్మద్రపతి రౌద్రంబు రూపుదాల్చిన తెటింగునం బొంగి పాంచాలయాదవాది రథికవరులకును బాండు 
కుమారులకును వారింప( గొలందిగాక రథ చిత్రగతుల మెజియ నెక్కడ. జూచినం దానయై నానావిధవిశిఖ 
వితానంబుల(నింపి) నంబర భాగంబు సంపిహితంబు సేసిన మధ్యందినగతం బయ్యును మార్తాండబింబంబు 
దోంపక యుండె నట్టియెడ. 231 


ప్రతిపదార్థం: సేనయున్‌= సైన్యమును; ఒక్కుమ్మడిన్‌= ఒక్కటిగా; ఆ+దిక్కు= ఆ వైపు; తజిమినన్‌= వెంబడించి పరుగెత్తగా; 
కృష్ణార్జునులు; నిజ= తమయొక్క; సైన్యంబు= సేన; సమస్తంబును= అంతయును; ఏకముఖంబు= ఒక్కటిగా ఐక్యము; 
చేసి= కావించి; మార్కొనిరి= ఎదుర్కొనిరి; ఆ సమయంబునన్‌= ఆ సమయమునందు; కిరీటి= అర్జునుడు; కృపకృతవర్మలను= 
కృప కృతవర్మలను; సహదేవుండు; సౌబలునిన్‌= శకునిని; (ద్రౌపదేయులు= ద్రౌపదిపుత్రులు; కొందణు రాజులను; శిఖండి; 
అశ్వత్థామను; భీమసేనుండు; సుయోధనునిన్‌= దుర్యోధనుని; తాశన్‌= ఎదుర్కొనగ; పాండవ= పాండవులలో; అ(గ్రజాండు= 
పెద్దవాడయిన ధర్మరాజు; తనకున్‌; నకులుండు; బాసటగా= సహాయముగా; శల్యున్‌= శల్యుడిని; నిలువరించెన్‌= కదలకుండా 
నిలిపెను(ఆపెను); తక్కునుంగల= మిగిలిన; యోధులున్‌= వీరులును; తక్కటి= మిగిలిన; సైనికులున్‌= సైనికులును; 
తలపడి= కలియబడి; (క్రమంబునన్‌= వరుసగా; ఎల్లబలంబులును= సమస్త సైన్యములును; కలయన్‌= కూడునట్టు 
(కలసిపోవునట్టు); బెరసెన్‌= వ్యాపించెను; ఇట్టు; నూల్కొని= కుదురుకొని; అంతకున్‌+అంతకున్‌= (క్రమ(క్రమముగా; రణంబు= 
యుద్దము; సమ్మర్ద= బాగుగా మర్చించునట్టుగా; దారుణంబు= భయంకరము; అయ్యెన్‌= అయ్యెను; ఆ+తటీన్‌= ఆ 
సమయమున; ఆ+మ(ద్రపతి= ఆ శల్యుడు; రౌ(ద్రంబు= (కోధము; రూపు= ఆకారము; తాల్సిన= ధరించిన; తెజుంగునన్‌= 
విధముగా; పొంగి= ఉత్సహించి(గర్వముతో ఉబ్బి); పాంచాల; ధృష్టద్యుమ్న; యాదవ= సాత్యకి; ఆది= మొదలగు; రథిక= 
యోధులలో; వరులకును= (శ్రేష్టులకును; పాండుకుమారులకును= పాండురాజు పుత్రులకును; వారింపన్‌= నివారించుటకు; 
కొలంది= శక్యము; గాక= కాకుండా; రథ= రథముయొక్క; చిత్ర= చిత్ర విచిత్ర; గతులన్‌= గమనములతో; మెజయన్‌= 
'ప్రకాశించగా; ఎక్కడన్‌= ఏచోటు; చూచినన్‌= చూచినా; తానయై= తానే ఐ; నానావిధ= అనేక విధములయిన; విశిఖ= 
బాణముల; వితానంబులన్‌= సమూహములతో; అంబరభాగంబు= ఆకాశభాగము; సంపిహితంబు= బాగుగా కప్పబడినదిగా; 
చేసినన్‌= చేయగా; మధ్యందిన= మధ్యాహ్న సమయమును; గతంబు= పొందినది; అయ్యును= అయినప్పటికిని; 
మార్తాండబింబంబు= సూర్యబింబము; తోయక= కనబడకుండా; ఉండెను; అట్టిఎడన్‌= ఆ సమయమున. 


తాత్సర్యం: సైన్యమంతా ఒక్కటిగా ఆ వైపు తరుమగా చూచి, కృష్ణార్ణునులు తమ సైన్యం అంతా ఒక్కటిగా చేసి 
ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అర్జునుడు, కృపకృతవర్మలను, సహదేవుడు శకునిని, ద్రౌపది పుత్రులు కొందరు 
రాజులను, శిఖండి అశ్వత్చ్హామను, భీమసేనుడు సుయోధనుడిని ఎదుర్కొనగా, ధర్మరాజు తనకు నకులుడు 
సహాయకుడుగా శల్యుడిని నిలువరించాడు. మిగిలిన వీరులూ, మిగిలిన సైనికులూ కలియబడి క్రమంగా సమస్త 
సైన్యాలు అంతటా వ్యాపించాయి. ఈ ప్రకారంగా కుదురుకొని క్రమక్రమంగా యుద్దం భయంకరమయింది. ఆ 
సమయంలో శల్యుడు (క్రోధం ఆకారం ధరించిన విధంగా గర్వంతో పొంగి ధృష్టద్యుమ్నుడు, సాత్యకి మొదలైన 
యోధ(శ్రేష్టులకు పాండవులకు నివారింప శక్యంగాక రథంయొక్క చిత్ర గమనాలతో ప్రకాశించగా, ఏ చోట చూచినా 
తానే అయి అనేక విధాలయిన బాణాల సమూహాలతో ఆకాశభాగం నింపి వేయగా, మధ్యాహ్న సమయం అయింది. 
అయినప్పటికీ మార్తాండబింబం కనబడకుండా పోయింది. అట్టి సమయంలో. 


సీ, కరులంద్రుంచెడువేళ గిరుల దున్మాడు సం । క్రందను కైవడి. గానవచ్చు 
నరదముల్‌ దెరలించునప్పడు పటిమొగుల్‌ । విరియించుబలుగాడ్సు విధము మెబయు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 113 


హయములఈ జెండాడ నరుగు చోట్లను లేళ్ళ । గమి6 గిట్టు కోల్పులికరణి యొలయు 
భటులకు నరుగుచో( బసలేని పెను గాన । దరికొనుచిచ్చుచందంబు గలుగు 


తే. గసిమసంగిన యంతకుకరణి యంత్య । కాలరుద్రుని దర్ప మకాండ మృత్యు 
ముఖము నుగ్రభావము దోంచు మొనయు వీర । సమితి. దెగటార్లు నప్ప డా శల్యునందు. 232 


ప్రతిపదార్థం: కరులన్‌= ఏనుగులను; త్రుంచెడు= ఖండించే; వేళన్‌= సమయంలో; గిరులన్‌= పర్వతములను; తునుము+ఆడు= 
ఖండించు; సంక్రందను= మహేంద్రుని; కైవడిన్‌= వలె; కానవచ్చున్‌= కనిపించును; అరదముల్‌= రథములు; తెరలించునప్పుడు= 
తొలగించునప్పుడు; పజ= గొప్ప; మొగుల్‌= మేఘములు; విరియించు= చెదరగొట్టు; బలు= బలమయిన; గాడ్సు= గాలి; 
విధము; మెజయున్‌= (ప్రకాశించును; హయములన్‌= గుగ్రములను; చెండాడన్‌= ఖండించుటకు; అరుగు= వెడలు; చోట్లను= 
చోటులందు(స్టలములను); లేళ్ళగమిన్‌= లేళ్ళయొక్క; గుంపును; కిట్టు= సమీపించు; కోల్పులి= పెద్దపులి; కరణి= విధము; 
ఒలయున్‌= పొందును; భటులకున్‌= భటులకొరకు; అరుగుచోన్‌= వెడలు నప్పుడు; పస= సారము; లేని; పెనున్‌= పెద్ద; 
కానన్‌= అడవిని; దరికొను= కాల్చు; చిచ్చు= అగ్ని; చందంబున్‌= విధము; కలుగున్‌= కలుగును; కసిమసంగిన= విజృంభించిన; 
అంతకుకరణి= యముని వల; అంత్యకాల= ప్రళయకాల; రు(ద్రుని= రుద్రునియొక్క; దర్శము= గర్వము; అకాండ= 
ఆకస్మిక; మృత్యు= మృత్యువుయొక్క; ముఖము= ముఖముయొక్క; ఉగ్ర= భయంకరమయిన; భావము= భావము; మొనయు= 
మార్కొనునట్టి; ఏర= యోధులయొక్క; సమితిన్‌= సమూహమును; తెగటార్చునప్తుడు= చంపు సమయమున; ఆ శల్యునందున్‌= 
ఆ శల్యునియందు; తోంచన్‌= స్ప్సురించును. 


తాత్పర్యం: ఏనుగులను ఖండించే సమయంలో పర్వతాలను ఖండించే మహేంద్రుడివలె కనిపించాడు. రథాలు 
తొలగించేటప్పుడు మేఘాలు చెదరగొట్టే బలమయిన గాలి విధంగా ప్రకాశించాడు. గుర్రాలను ఖండించటానికి 
వెడలేచోట్టలో లేళ్ళగుంపును సమీపించే పెద్దపులివలె వ్యాపించాడు. భటుల కొరకు వెడలేటప్పుడు సారంలేని పెద్ద 
అడవిని కాల్చే అగ్నివలె అయ్యాడు. విజృంభించిన యముడివలె ప్రళయకాల రుద్రుడి దర్పం ఆకస్మిక మృత్యుముఖం, 
భయంకరమైన భావం ఎదిరించే యోధసమూహాన్ని చంపేటప్పుడు ఆ శల్యుడి యందు ఉదయించాయి. 


విశేషం: అలం: ఉపమ. రూపకం. ఈ సీసపద్యంలో తిక్కన శల్యుడి అతిలోక భయంకర పరాక్రమాన్ని వర్ణించాడు. 
మొదటిపాదంలో ఇంద్రుడితో ఉపమించాడు. రెండవపాదంలో గాడ్సుతో ఉపమించాడు. మూడవపాదంలో పెద్దపులితో ఉపమించాడు. 
నాలుగవపాదంలో అగ్నితో ఉపమించాడు. ఎత్తుగీతలో యముడితో, రుద్రుడితో ఉపమించాడు. ఇట్లా ఉపమాలంకార మాలికను 
శల్యుడికి కంఠహార మొనర్చాడు. అట్లే కరులకు గిరులకు అరదములకు పఅమొగులులకు హయములకు లేళ్ళకు భటులకు 
కాననమునకు అభేదం పరికల్పించి రూపకమర్యాద పాటించాడు. ఈ సీసపద్యవర్లన అమూలకం. ఇది తిక్కన స్వీయ 
కవితావైభవానికి ఉదాహరణం. 

వ. ఇట్లు విజృంభించి యత్యద్ధుత విక్రమంబున నుల్లసిల్లు నమ్మద్రమహీపతి నుభయసైన్యంబులజనంబులు 
ప్రశంసించి రంత కంతకు నగ్గలంబగు నగ్గలిక6 జెలంగి యతండు భల్లాదికాండపరంపరలు పటురయంబున 
బర(గించు పరమాభీలభంగికి నోహటించి ధర్మజుమోహరంబు దెరలి మరలి పఅవం దొడంగిన నన్నర 
వరుం డదల్చి కరతలం బెత్తి నిలునిలు మని నివారింప నిలువ దయ్యె. నయ్యధిష్టరుండు పొరుషంబు 
పెంపున దెంపు సేసి యా శల్యునిందాంకి దర్పంబు సూపినం జూచి మగుడ నిగిడి సేన పోరికిం బురికొనియె 
నప్పడు పాండవాగ్రజుండు దమ్ములను దొరలను దనపాలికి. బిలువం బంచి వారలతో నిట్లనియె. 233 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు; విజృంభించి; అతి= మిక్కిలి; అద్భుత= ఆశ్చర్యకరమయిన; విక్రమంబునన్‌= పరాక్రమంతో; ఉల్లసిల్లన్‌= 
(ప్రకాశింపగా; ఆ; మద్రమహీ= మద్రభూమికి; పతిన్‌= భర్తఅయిన శల్యుడిని; ఉభయ= ఇరుపక్షములయొక్క; సైన్యంబులు= 
సేనలయొక్క; జనంబులు= జనులు; (ప్రశంసించిరి= మెచ్చుకొనిరి(స్తుతించిరి); అంతకంతకున్‌= (క్రమ(క్రమముగా; అగ్గలంబు= 
అధికము; అగు; అగ్గలికన్‌= శౌర్యముతో; చెలంగి= ఉత్సాహముపాంది, అతండు= ఆ శల్యుడు; భల్ల= బల్లెము; ఆది= 
మొదలగు; కాండ= బాణములయొక్క; పరంపరలు= వరుసలు; పటు= సమర్థమయిన(మిక్కిలి); రయంబునన్‌= వేగముగా; 
పరంగించు= ప్రవర్తించు; పరమ= అత్యంతమైన; ఆభీల= భయంకరమయిన; భంగికిన్‌= విధమునకు; ఓహటించి= వెనుదీసి; 
ధర్మజు= ధర్మరాజుయొక్క; మోహరంబు= సేనావ్యూహము; తెరలి= తొలగి; మరలి= వెనుతిరిగి; పణవన్‌= పరుగుపెట్టుటకు; 
తొడంగినన్‌= (ప్రారంభించగా; ఆ; నర= నరులలో; వరుండు= శ్రేషుడయిన ధర్మరాజు; అదల్సి= అదలించి (గద్దించి); 
కరతలంబు= హస్తతలము(చేయి); ఎత్తి= పైకెత్తి; నిలుము+నిలుము= ఆగుము ఆగుము; అని; నివారింపన్‌= నిరోధించగా 
(అడ్డగించగా); నిలువదు= ఆగనిది; అయ్యెన్‌= అయ్యెను; ఆ+యుధిష్టిరుండు= ఆ ధర్మరాజు; పెంపునన్‌= ఆధిక్యమువలన; 
తెంపు= సాహసము; చేసి; ఆ శల్యునిన్‌; తాంకి= ఎదిరించి; దర్శంబు= గర్వము; చూపినన్‌= చూపించగా; చూచి; మగుడన్‌= 
మరల; నిగిడి= విజృంభించి; సేన= సైన్యము; పోరికిన్‌= పోరాటమునకు; పురికొనియెన్‌= (క్రమ్ముకొనెను; అప్పుడు; పాండవ+ 
అ(గ్రజాండు= ధర్మరాజు; తమ్ములను; దొరలను= రాజులను; తన; పాలికిన్‌= దగ్గరకు; పిలువన్‌= పిలువగా; పంచి; 
వారలతోన్‌= వారలతో; ఇట్టు= ఈ ్రకారముగ; అనియెన్‌= చెప్పెను. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా శల్యుడు విజృంభించి మిక్కిలి ఆశ్చర్యకరమైన పరాక్రమంతో ్రకాశించగా ఆ 
శల్యుడిని ఇరుపక్షాల సైనికులు మెచ్చుకొన్నారు. అంతట క్రమక్రమంగా అధికమైన శౌర్యంతో ఉత్సహించి శల్యుడు 
బల్లెం మొదలైన బాణాల వరుసలు మిక్కిలి వేగంగా (ప్రవర్తించే అత్యంత భయంకరమైన విధానికి వెనుదీసి 
ధర్మరాజు సేన తొలగి మరలి వెనుతిరిగి పరుగిడటానికి ప్రారంభించగా వారిని అదలించి చేయిపైకెత్తి, నిలునిలుడని 
అడ్డగించగా ఆ సైన్యం ఆగనిది అయింది. ఆ ధర్మరాజు పరాక్రమంతో సాహసించి ఆ శల్యుడిని ఎదిరించి గర్వం 
చూపగా మరల విజృంభించి సైన్యం పోరాటానికి క్రమ్ముకొన్నది. అప్పుడు ధర్మరాజు తమ్ములను రాజులను తన 
దగ్గరకు పిలిపించి వారలతో ఇట్లా అన్నాడు: 


చ. అమరనదీసుతాదులగు నక్కడివీరుల మీర లందటుం 
గ్రమమునం బిల్కుమార్చి భుజగర్వము సూపితి రేను శత్రుపై 
న్యమథనకల్యు శల్యు( దెగటార్డెద నాకిది కృత్య మీసము 
ద్యమ మనివార్యమై నెగడునట్టి తెజంగు వినుండు చెప్పెదన్‌. 234 


ప్రతిపదార్థం: అమరనదీ= దేవనదిఅయిన గంగానదియొక్క; సుత= కుమారుడగు భీష్ముడు; ఆదులగు= మొదలగు; 
అక్కడి= ఆ చోటునందలి అనగా(కౌరవ పక్షమునందలి); వీరులన్‌= శూరులను; మీరలు= మీరు; అందణున్‌= అందరును; 
క్రమమునన్‌= వరుసగా; పిల్కుమార్చి= చంపి; భుజగర్వము= భుజములయొక్క దర్పము; చూపితిరి= చూపితిరి; ఏను= నేను; 
శత్రు= విరోధులయొక్క; సైన్య= సైన్యమును; మథన= మథించుటయందు; కల్యున్‌= నేర్పరి అయిన; శల్యున్‌= శల్యుని; 
తెగటార్చెదన్‌= చంపెదను; నాకు; ఇది; కృత్యము= చేయదగిన కార్యము; ఈ సముద్యమము= ఈ గొప్ప ప్రయత్నము; 
అనివార్యమై= నివారింపశక్యము కానిదియె(అడ్డులేనిదియె); నెగడునటి= వరిల్లునట్సి; తెజుంగు= మార్గము([క్రమము); చెప్పెదన్‌= 
నా న్‌ా యి రో ల 2౧ అ nn 
చెప్పెదను; ఏనుండు= వఏనుడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 115 


తాత్సర్యం: 'భీష్మద్రోణకర్ణాది శూరులను మీరు అందరూ వరుసగా చంపి భుజగర్వం చూపారు. నేను విరోధి 
సైన్యాన్ని మథించటంలో నేర్పరి అయిన శల్యుడిని చంపుతాను. నాకు ఇది చేయదగిన కార్యం. ఈ ప్రయత్నం 
నివారించ శక్యం కానిది అయి నెరవేరే మార్గం చెపుతాను వినండి. 


వ. _'నాతేరికి నకులు(డును సాత్యకియు వలపటను సహదేవుండును ధృష్టద్యుమ్నుండును డాపటను గావలియై 
రావలయు వెనుకం గదిసి వివ్వచ్చుండును ముందటి కెలన మొనసి వడముడియును నడచునది యింత 
యేమిటి కనవలదు నన్నొండె నతం డతని నొండె నేను సమయించుట యవశ్యంబును గలుగం జూచితి 
నిట్లు తెంపుచేసి యమ్మద్రపతి మార్కొను నాకు దుర్భ్హమ ప్రయత్నంబు కర్తవ్యంబు. కృపకృతవర్మాశ్వత్తామ సౌబల 
సుయోధనుల య్యోధముఖ్యు రక్షింపం జేయు పరాక్రమంబునకు మీరు ప్రతివిక్రమం బాచరించుచుండ 
నుదీర్ణంబగు మదీయబాహుపాటవంబున నమ్మేటిమగని గీటడంగించువాండ' నని పలికిన నారథికవరులును 
దక్కునుగలవార లమ్మానవపతి పూనికి నగ్గించి యతని రథంబు సవిశేషకల్పితంబు గావించి యతండు 
సెప్పినతెటింగున సన్నద్దులై సముద్దతిం దేజరిల్లుటయు. దత్సైన్యం బుత్సాహదీప్తంబై కడంగిన. 
గరివుంటారవంబులును రథనేమినిస్వనంబులును దురంగకింకిణీక్వణనంబులును సుభట 
సింహనాదంబులును నిస్సాణాదితూర్యనినదంబులును బెరసి యంబరంబు పిక్కటిల్లం జేసి. నివ్విధంబున 
యుథిష్టిరుం డుద్ధటుండై యురవడించిన. 235 


ప్రతిపదార్థం: నా తేరికిన్‌= నా యొక్క రథమునకు; నకులుండును; సాత్యకియు; వలపటను= కుడివైపున; సహదేవుండును; 
ధృష్టద్యుమ్నుండును; డాపటను= ఎడమవైపున; కావలియై= రక్షకులై; రావలయున్‌= రావయును; వెనుకన్‌= వెనుకవైపు; కదిసి= 
దగ్గరగా ఉండి; వివ్వచ్చుండును= అర్జునుడును; ముందటికెలనన్‌= ముందువైపున; మొనసి= పూని; వడముడియును= 
భీముడును; నడచునది= నడువవలయును; ఇంత= ఇదియంతయు; ఏమిటికిన్‌= ఎందులకు; అనవలదు= అనరాదు; 
అతండు= శల్యుడు; నన్నొండెన్‌= నన్నో; అతనిన్‌= శల్యుడిని; నేను ఒండెన్‌= నేనో; సమయించుట= సంహరించుట; 
అవశ్యంబును= తప్పకుండా; కలుగన్‌= అగునట్టుగా; చూచితిని; ఇటు; తెంపు= సాహసము; చేసి; ఆ+మద్రపతిన్‌= ఆ 
శల్యుడిని; మార్కొను= ఎదుర్కొను; నాకున్‌; దుర్రమ= అణపశక్యంకాని; ప్రయత్నంబు= మిక్కిలి యత్నము; కర్తవ్యంబు= 
చేయదగినది; కృప= కృపుడును; కృతవర్మ= కృతవర్మయును; అశ్వత్భామ= అశృత్తామయును; సౌబల= శకునియు; సుయోధనులు= 
దుర్యోధనుడును; ఆ+యోధముఖ్యున్‌= ఆ యోధ వీరులలో ప్రముఖుడయినవానిని (శల్యుడిని); రక్షింపన్‌= కాపాడుటకు; 
చేయు= చేసెడి; పరాక్రమంబునకున్‌= పౌరుష సామర్థ్యమునకు; మీరు; (ప్రతి= సరిఅయిన; విక్రమంబు= పరా(క్రమము; 
ఆచరించుచుండన్‌= ఆచరించుచుండగా; ఉదీర్లంబు= పెరిగినది; అగు= అయినట్టి; మదీయ= నా యొక్క; బాహు= 
భుజములయొక్క; పాటవంబునన్‌= శక్తివలన (సామర్థ్యమువలన); ఆ; మేటి= గొప్ప; మగని= వీరుని; గీటండగించు= 
నశింపచేయు; వాండన్‌= వాడను; అని; పలికినన్‌= పలుకగా; ఆ రథికవరులును= ఆ యోధ శ్రేష్టులును; తక్కును= ఇంకను; 
కల= ఉన్నట్టి; వారలున్‌= వారును; ఆ+మానవపతి= ఆ ధర్మరాజుయొక్క; పూనికిన్‌= ప్రయత్నము; అగ్గించి= స్తుతించి; 
అతని రథంబున్‌= ఆ ధర్మజుడి రథాన్ని; సవిశేష= అతిశయముతో; కల్పితంబు= నిర్మాణము; (నిర్మితము); కావించి= చేసి; 
అతండు; చెప్పిన; తెజింగునన్‌= (ప్రకారంగా; సన్నద్దులై= సంసిద్దులై; సముద్దతిన్‌= మిక్కిలి గర్వముతో; తేజరిల్లుటయున్‌= 
ప్రకాశించుటయు; తద్‌+సైన్యంబు= ఆ సైన్యము; ఉత్సాహ= ప్రయత్నమువలన; దీప్తంబై= ప్రకాశించుచున్నది అగుచు; 
కడంగినన్‌= యత్నించగా; కరి= ఏనుగులయొక్క; ఘంటా= గంటలయొక్క; రవంబులును= ధ్వనులును; రథ= రథములయొక్క; 
నేమి= కమ్ముల యొక్క; నిస్వనంబులును= ధ్వనులును; తురంగ= గుర్రముల యొక్క; కింకిణీ= చిరుగంటలయొక్క(మువ్వల 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొక్క); కృణనంబులును= ధ్వనులును; సుభట= మంచి భటులయొక్క; సింహనాదంబులును= సింహగర్దనలవలన పుట్టిన 
ధ్వనులును; నిస్సాణ= డప్పులు; ఆది= మొదలగు; తూర్య= బూరాలయొక్క; నినదంబులున్‌= ధ్వనులును; బెరసి= 
వ్యాపించి; అంబరంబు= ఆకాశము; పిక్కటిల్లన్‌= ధ్వనించునట్లు; చేసెను; ఈ+విధంబున= ఈ ప్రకారముగ; యుధిష్టిరుండు= 
ధర్మరాజు; ఉద్భటుండై= అధికుడై; ఉరవడించినన్‌= వేగిరపడగా. 


తాత్సర్యం: 'నా రథానికి నకులుడు, సాత్యకి కుడివైపున సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు ఎడమవైపున, రక్షకులై 
రావయును. వెనుకవైపు దగ్గరగా ఉండి అర్జునుడు, ముందు భీముడు నడువవలెను. ఇది అంతా ఎందులకు అని 
అడుగవద్దు. శల్యుడు నన్నో, శల్యుడిని నేనో సంహరించటం తప్పకుండా జరుగవలెనని చూచాను. ఈ (ప్రకారంగా 
సాహసం చేసి ఆ శల్యుడిని ఎదుర్కొనే నాకు కఠినతరమైన యత్నం చేయతగింది. కృప కృతవర్మ అశృత్తామ శకుని 
దుర్యోధనులు ఆ శల్యుడిని కాపాడటానికి చేసే పురుషయత్నానికి మీరు దానికి మారుగా పరాక్రమం చూపాలి. 
అధికమైన నా బాహుబలంవలన ఆ మహావీరుడిని సంహరించగలవాడను.” ధర్మరాజు ఈ విధంగా పలుకగా ఆ 
యోధ శ్రేష్టులు ఇంకను మిగిలినవారు ఆ ధర్మరాజు ప్రయత్నాన్ని మెచ్చి, అతడి రథాన్ని చక్కగా సన్నద్దం చేసి, 
ఆ ధర్మరాజు చెప్పిన విధంగా యుద్దానికి సంసిద్దులై మిక్కిలి గర్వంతో ప్రకాశించగా ఆ సైన్యం ఉత్సాహంతో 
ప్రజ్వలించి యుద్దం చేయటానికి ప్రయత్నించగా గజసైన్యంయొక్క గంటల ధ్వనులు, రథముల నేమి ధ్వనులు, 
గుర్రాల చిరుగంట మోతలు, భటుల సింహగర్దనలనుండి వెడలిన ధ్వనులు, డప్పులు మొదలైన వాద్యాల ధ్వనులు 
వ్యాపించి ఆకాశం నిండిపోయాయి. ఈ (ప్రకారంగా ధర్మరాజు అధికుడై తొందర పడుతుండగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శల్య ధర్మనందనుల ద్వంద్వయుద్దము (సం.9-15-54) 


క  కురువిభు(డు దనదు మొనలకు । బరవస మొప్పంగ మద్రపతి మును శౌర్యో 
ద్దురుండయి కడ(గ నడరి య । వ్వరూథినిం దా(కె ధరణి వడవడ వడ(కన్‌. 236 


ప్రతిపదార్థం: కురువిభుండు= దుర్యోధను(డు; తనదు= తనయొక్క; మొనలకున్‌= సేనలకు; బరవసము= ధైర్యము; 
ఒప్పంగన్‌= ఒప్పునట్టు చేయగా; మద్రపతి= శల్యుడు; మును= ముందుగా; శౌర్య= పరాక్రమంతో; ఉద్దురుండు+అయి= 
గర్వం కలవాడై; కడంగన్‌= పూనిక వహించగా; అడరి= చెలరేగి; ధరణి= భూమి= వడవడ= గడగడ; వడంకన్‌= కంపించగా; 
ఆ; వరూథినిన్‌= పాండవ సైన్యమును; తాథెన్‌= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: దుర్యోధనుడు తన సేనలకు ధైర్యం కలిగించగా శల్యుడు పరా(క్రమంతో గర్వసహితుడై పూనిక 
వహించి, అతిశయించి భూమి గడగడ కంపించేటట్లు ఆ పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 

వ. అట్టియెడ. 237 
తాత్పర్యం: ఆ సమయంలో. 


తే. పులులు దలపడిన యుబ్బును | బలుపును దో(పంగ మద్రపతిధర్మసుతుల్‌ 
తలపడి యొండొరువులపై । నలఘుప్రదరములు వజపి రధికరయమునన్‌. 238 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 117 


ప్రతిపదార్థం: పులులు= పెద్ద పులులు; తలపడిన= కలియబడిన; ఉబ్బును= సంతోషమును; బలుపును= బలమును; 
తోయంగన్‌= తోచగా(అనిపించగా); మ।ద్రపతి= శల్యుడు; ధర్మసుతుల్‌= యమధర్మరాజుయొక్క పుత్రుడు అయిన ధర్మరాజు; 
ఒండొరులపైన్‌= ఒకరిమీద ఒకరు; తలపడి= కలియబడి; అలఘు= తేలికకాని; ప్రదరములు= బాణములు; అధిక= మిక్కిలి; 
రయమునన్‌= వేగముగా; పజపిరి= ప్రయోగించిరి. 


తాత్పర్యం: పెద్దపులులు కలియబడిన సంతోషం, ఉత్సాహం బలం తోచేటట్టు శల్యధర్మరాజులు కలియబడి 
ఒకరిపై ఒకరు మిక్కిలి వేగంగా బలమైన బాణాలు ప్రయోగించారు. 


వ. వారి నాలోకించి యుభయసైన్యంబులు విజృంభించి సంరంభంబునం గలయం బెరసిన€ గ్రందుకయ్యం 
బయ్యె నందు. 239 
ప్రతిపదార్థం: వారిన్‌= ఆ శల్య ధర్మరాజులను; ఆలోకించి= చూచి; ఉభయ= రెండు; సైన్యంబులు= సేనలు; విజృంభించి= 


అతిశయించి; సంరంభంబునన్‌= వేగిరపాటుతో; కలయన్‌= కలియబడి; బెరసినన్‌= వ్యాపించగా; (క్రందుకయ్యంబు= 
దొమ్మియుద్దము; అయ్యెన్‌; అందున్‌= ఆ యుద్దంలో. 


తాత్సర్యం: ఆ శల్య ధర్మరాజుల యుద్దాన్ని చూచి రెండు సైన్యాలు విజృంభించి వేగిరపాటుతో కలియబడి వ్యాప్తి 
చెందగా దొమ్మియుద్దం జరిగింది. ఆ యుద్దంలో. 


ఉ. నీ తనయుండు సింహకమనీయతరం బగు భీమునుల్లస 
త్మేతన మర్దచంద్రశరతీవ్రహతిన్‌ మణికింకిణీనినా 
దాతిశయంబుతోడం బడునట్లుగ నేసి శరాసనంబు బల్‌ 
వాతిశరంబునం దునిమె వారివరూథిని యేపడంగంగన్‌. 240 


ప్రతిపదార్థం: నీ; తనయుండు= కుమారు(డు; సింహ= సింహముచేత; కమనీయతరంబు= మిక్కిలి సుందరము; అగు= 
అయినట్టి; భీముని; ఉల్లసత్‌= (ప్రకాశించుచున్న; కేతనము= టెక్కెము (జెండాకొయ్య); అర్హచం[ద్ర= అర్హచంద్రుడియొక్క 
ఆకారముగల; శర= బాణముయొక్క; తీవ్ర= గట్టి; హతిన్‌= దెబ్బతో; మణులయొక్క; కింకిణీ= మువ్వలయొక్క; నినాద= 
ధ్వనులయొక్క; అతిశయంబుతోడన్‌= విజృంభణముతో; పడునట్టు= పడిపోవునట్టు; ఏసి= కొట్టి; శరాసనంబు= విల్లు బల్‌= 
బలమయిన; వాతి= వెడద (వాయి= నోరు; వాతి= నోరుగల); శరంబునన్‌= బాణముతో; వారి; వరూథిని= సేనయొక్క; 
ఏపు= పెంపు; అడంగంగన్‌= అణగిపోవునట్టుగా; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీయొక్క పుత్రుడు దుర్యోధనుడు సింహసౌందర్యం గల భీముడి 
ప్రకాశవంతమైన జెండాకొయ్య అర్రచంద్రాకృతి గల బాణంతో మణుల మువ్వల ధ్వనులతో కూడి పడిపోయేటట్టు 
కొట్టి, బలమయిన వెడద బాణంతో ఆ పాండవుల సేనల పెంపు నశించేటట్లు భీముడి విల్లును ఖండించాడు. 


చ. అతడు ప్రదీప్తకోపముఖు(డై పటుశక్తి నురంబు వైచినం 
బతి యరదంబుపై( బడియె బల్వగుమూర్చమునింగి యప్ప డా 
యతధను వెత్తి సూతుతల యక్కురుఘస్మరుం దేసి డొల్ల వే 
గ తొలంగ నీడ్టెం దేరు దురగంబులు మూ(క గలంగి సొం పన్‌. 241 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అతండు= భీముడు; ప్రదీప్త= (ప్రజ్వలించిన; కోప= (క్రోధముగల; ముఖుడై= ముఖముగలవాడై; పటు= 
కఠినమయిన; శక్తిన్‌= శక్తి అను ఆయుధముతో; ఉరంబు= వక్షస్థలము; వైచినన్‌= కొట్టగా; బల్వు= బలమయిన; అగు= 
అయినట్టి; మూర్చ= మూర్చయందు; మునింగి= మునిగిపోయి; పతి= దుర్యోధనుండు; అరదంబు సైన్‌= రథముపై; పడియెన్‌= 
పడిపోయెను; అప్పుడు= ఆ సమయమున; ఆ+కురు ఘస్మరుండు= కౌరవ సంహారకుడైన భీముడు; ఆయత= పొడవు 
అయిన; ధనువు= విల్లు; ఎత్తి= పట్టుకొని; సూతుతల= సూతుని యొక్క తల; డొల్లన్‌= దొర్హునట్టు; ఏసెన్‌= కొట్టెను; తేరు= 
రథము; తురగంబులు= గుర్రములు; తొలంగన్‌= తొలంగునట్టు; వేగ= వేగముగ; మూంక= సైన్యము (కురుసైన్యము); 
కలంగి= కలతచెంది; సొంపు= సంతోషము; అజన్‌= నళించునట్టుగా; ఈడ్బెన్‌= ఈడ్బెను. 


తాత్పర్యం: భీముడు ప్రజ్వలిస్తున్న (క్రోధంగల ముఖం కలవాడై సమర్థమైన శక్తితో వక్షస్థలాన్ని కొట్టగా దుర్యోధనుడు 
మూర్చలో మునిగిపోయి రథంపై పడిపోయాడు. ఆ సమయంలో కురు సంహారకుడైన భీముడు ఒక పెద్ద విల్లు 
పట్టుకొని సూతుడి శిరస్సు నేల దొర్లేటట్టు కొట్టాడు. తరువాత వేగంగా కురుసైన్యం కలతచెంది సంతోషం 
నశించేటట్టుగా రథాన్ని గుర్రాలు దూరంగా తొలగేటట్టు లాగుకొని పోయాయి. 
క. కని యశ్వత్చ్థామయు. గృపు(। డును గృతవర్ముండును నెక్కుడు బరవసమునన్‌ 

మరసేనకు6 దలమిగిలిన । మనుజేశ్వర! కవిసె. ర్రీడి మద మెలరారన్‌. 242 
ప్రతిపదార్థం: మనుజ= మానవులకు; ఈశ్వర!= పాలకుడవు అయిన ధృతరాష్ట్ర మహారాజ!; అశ్వత్హామయును; కృపుండును; 
కృతవర్ముండును; ఎక్కుడు= మిక్కిలి; బరవసమునన్‌= ధైర్యముతో; మనసేనకున్‌= మనసైన్యమునకు; తలమిగిలిన= ముందు 
మిగులగా; (క్రీడి= అర్జునుడు; మదము= గర్వము; ఎలరారన్‌= అతిశయించగా; కవిసెన్‌= కలియబడెను. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశృత్తామ కృప కృతవర్మలు మిక్కిలి ధైర్యంతో మన సైన్యానికి ముందుగా 
రాగా అర్జునుడు గర్వంతో విజృంభించి కలియబడ్డాడు. 

జ య్‌ 
క అమ్ముఖమున సమరము రౌ । ద్రమ్ము పెనిచె మద్రవిభుని. దలకడచి యనీ 

కమ్ము బహులాస్త్రశస్త్ర చ । యమ్ముల ధర్మజుని బొదివె నత్యుగ్రమునన్‌. 243 


ప్రతిపదార్థం: ఆ+ముఖమునన్‌= సేనాగ్రభాగమున; సమరము= యుద్దము; రౌద్రమ్ము= (క్రోధము; పెనిచెన్‌= పెంచెను; 
అనీకమ్ము= సైన్యము; మద్ర= మ(ద్రదేశముయొక్క; విభునిన్‌= ప్రభువు అయిన శల్యుడిని; తలకడచి= అతిక్రమించి; 
బహుల= అనేకములయిన; అస్త్ర= మం(తపూతములయిన ఆయుధములయొక్క; శస్త్ర= సామాన్య ఆయుధములయొక్క; 
చయమ్ములన్‌= సమూహములతో; అతి= మిక్కిలి; ఉగ్రముగన్‌= భయంకరంగా; ధర్మజునిన్‌= ధర్మరాజును; పొదివెన్‌= 
క్రమ్ముకొనెను. 

తాత్సర్యం: ఆ సేనాగ్రభాగంలో యుద్దం (క్రోధాన్ని పెంచింది. అశ్వత్హామాదులతో కూడిన సైన్యం శల్యుడిని దాటి 
వెడలి, అనేకాలయిన అస్త్ర శస్తసమూహాలతో మహాభయంకరంగా ధర్మరాజును చుట్టుముట్టింది. 


వ. _ పాొదివిన నయ్యుధిష్టిరుండు. 244 


ప్రతిపదార్థం: పొదివినన్‌= చుట్టుముట్టగా; ఆ+యుధిష్టిరుండు= ఆ ధర్మరాజు. 


తాత్సర్యం: చుట్టుముట్టగా ఆ ధర్మరాజు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 119 


చ. అరదము చిత్రసంచరణ మక్కజమై విలసిల్లం దేరులుం 
గరులును ఘోటకంబులును గాల్బ్జలముం దనచేత( గూలంగాం 
బొరల(గ మేదినిం దునియ ప్రోవులుగా రుధిరంపురొంపి బ్రుం 
గ రణవిహారముం జలిపె. గౌరవనాథ! యనేకభంగులన్‌. 245 


ప్రతిపదార్థం: కౌరవనాథ!= ధృతరాష్ట్ర మహారాజా! అరదము= రథము; చిత్ర= వివిధములగు; సంచరణము= సంచారము; 
అక్కజమై= ఆశ్చర్యకరమై; విలసిల్లన్‌= (ప్రకాశింపగా; తేరులున్‌= రథములును; కరులును= ఏనుగులును; ఘోటకంబులును= 
గుర్రాలును; కాల్చ్బలమున్‌= పదాతిదళమును; తనచేతన్‌= తనచేత; కూలంగాన్‌= చావగా; మేదినిన్‌= భూమిపై; తునియ= 
ముక్కలయొక్క; (ప్రోవులుగాన్‌= (ప్రోగులుగా; పొరలంగన్‌= దొర్లగా; రుధిరంపు= రక్తముయొక్క; రొంపిన్‌= బురదయందు; 
(బ్రుంగన్‌= మునుగగా; అనేక= పలు; భంగులన్‌= విధములుగా; రణ= యుద్దమునందు; విహారమున్‌= విహారమును; 
చలిపెన్‌= చేసెను. 


తాత్సర్యం: జ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ధర్మరాజు తన రథం వివిధ గతుల సంచారంతో అధికంగా 'ప్రకాశించగా 
రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతిదళము తనచేత చంపబడగా భూమిపై ముక్కలు 'ప్రోవులుగా పొరగా రక్తం 
బురదలో మునుగగా పలువిధాలుగా యుద్దంలో వేడుకగా తిరిగాడు. 


క. నరులు మృదు విత డనంగా€ | బర6ంగు యుధిష్టిరుండు శత్రుబలముల కతి ని 
ష్టురు( డయ్యె నపుడు సుర ల । చ్చెరువందిరి చూచి ద్రోణు శిక్ష బొగడుచున్‌. 246 


ప్రతిపదార్థం: నరులు= మనుజులు; ఇతండు(అనగా ధర్మరాజు); మృదువు= మెత్తనివాడు; అనంగాన్‌= అనగా; పర(గు= 
ఒప్పు; యుధిస్టిరుండు= ధర్మరాజు; శత్రుబలములకున్‌= విరోధిసేనలకు; అతి= మిక్కిలి; నిష్పురుండు= కరఠినుడు; అయ్యెను; 
అపుడు= ఆ సమయమున; సురలు= దేవతలు; చూచి; ద్రోణు= (ద్రోణునియొక్క; శిక్షన్‌= శిక్షణమును; పొగడుచున్‌= 
పొగడుచు(స్తుతించుచు); అచ్చెరువు= ఆశ్చర్యము; అందిరి= పొందిరి. 


తాత్సర్యం: మనుజులు “ఈతడు మృదుహృదయు' డని అనగా ఒప్పే ధర్మరాజు విరోధిబలాలకు మిక్కిలి కఠిన 
హృదయుడయ్యాడు. ఆ సమయంలో దేవతలు చూచి (ద్రోణుడి శిక్షణను పొగడుతూ ఆశ్చర్యం పొందారు. 


క మునుము బయలైన నలిం బే । ర్షినయమ్మనుజేంద్రుమీ(ద శితవిశిఖము లే 
పున నిగిడించుచు శల్యుండు । దనరు భుజాబలముతోడ( దటిమెం బెలుచన్‌. 247 


ప్రతిపదార్థం: మునుము= ముందుభాగం; బయలు= శూన్యము; ఐనన్‌= అయినను; నలిన్‌= ఉత్సాహంతో; పేర్చిన= 
విజృంభించిన; ఆ; మనుజ+ఇంద్రుమీ6దన్‌= (ప్రభువైన ధర్మరాజుమీద; శల్యు(డు; ఏపునన్‌= ఆధిక్యముతో; శిత= వాడి 
అయిన; విశిఖములు= బాణములు; నిగిడించుచున్‌= ప్రయోగించుచు; తనరు= ఒప్పు; భుజా= భుజములయొక్క; బలముతోడన్‌= 
బలముతో; పెలుచన్‌= అతిశయముతో; తటిమెన్‌. 


తాత్సర్యం: ముందుభాగం బయలుగా ఉన్నా అత్యంతం విజృంభించిన ఆ ధర్మరాజుమీద శల్యుడు వాడి అయిన 
బాణాలు ఆధిక్యంతో ప్రయోగిస్తూ భుజబలంతో అతిశయంగా తరిమాడు. 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


క అవ్వీరుని వాలంపటి । క్రొవ్వు నడంచి తనదునంపకోల లడరంగా 
నవ్వసుధాధిపు€ డల్లని । నవ్వొలయయగ మాటుకొనె ఘృణారహితుందై. 248 


ప్రతిపదార్థం: ఆ+వీరుని; వాలు= వాడి అయిన; అంపణు= బాణసమూహము; (క్రొవ్వును; అడంచి= అణచి; తనదు= 
తనయొక్క; అంపకోలలు= బాణములు; అడరంగాన్‌= విజృంభించగా; ఆ; వసుధా+అధిపుండు= (ప్రభువు అయిన ధర్మరాజు; 
అల్లని= మెల్లని; నవ్వు; ఒలయంగన్‌= వ్యాపించగ; ఘృణా= దయా; రహితుండై= లేనివాడయి; మాణుకొనెన్‌= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: శూరుడయిన ఆ ధర్మరాజు (క్రొవ్వును అణచి శల్యుడు తన బాణాలతో విజృంభించగా, ఆ ధర్మరాజు 
మెల్లని నవ్వు ఒలికించి, దయలేనివాడై ఎదుర్కొన్నాడు. 


వ. ఇవ్విధంబున మార్మొని ధర్మజమద్రపతులు నిజశంఖంబులు పూరించిరి. భేరీప్రముఖతూర్యస్వనంబులు నింగి 
వొంగారC జలంగి నయ్యిరువురు నొండొరులపై(6 జండకాండపరంపరలు పరంగించి తనువుల నెత్తురు 
లురలించి పూచిన బూరువుల పొలుపు దాల్లి రట్టి యెడం గనుంగొను జనంబులు. 249 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగ; మార్కొని= ఎదుర్కొని; ధర్మజమ(ద్రపతులు= ధర్మరాజు శల్యులు; నిజ= 

తమ తమ; శంఖంబులు; పూరించిరి= ఊదిరి; భేరీ= దుందుభి; తూర్య= తూతూబూరాలయొక్క; స్వనంబులు= ధ్వనులు; 
నింగి= ఆకాశము; పొంగారన్‌= పొంగిపోవునట్టు; చెలలెన్‌= యోసెను; ఆ; ఇరువురును= ఇద్దరును; ఒండొరులపైన్‌= ఒకరిపై 
ఒకరు; చండ= భయంకరమయిన; కాండ= బాణములయొక్క; పరంపరలు= వరుసలు; పరంగించి= (ప్రయోగించి; తనువులన్‌= 
దేహములందలి; నెత్తురులు= రక్తములు; ఉరలించి= (ప్రవహింపజేసి; పూచిన; బూరువుల= బూరుగుచెట్టు యొక్క; పొలుపు= 
ఒప్పు(సౌందర్యము); తాల్చిరి= ధరించిరి; అట్టియెడన్‌= ఆ సమయంబున; కనుంగొను= చూచు; జనంబులు= జనులు. 


తాత్పర్యం: -ఈ విధంగా ఎదుర్కొని ధర్మరాజశల్యులు తమ తమ శంఖాలు ఊదారు. ముఖ్యములయిన దుందుభి 
తూర్యాల ధ్వనులు ఆకాశం పొంగిపోయేటట్టు ఒప్పాయి. ఆ ఇద్దరు ఒకరి పై ఒకరు భయంకరాలైన బాణాల 
వరుసలు ప్రయోగించి శరీరాలలో రక్తాలు స్రవించగా పూచిన బూరుగు చెట్ల సౌందర్యం పొందారు. ఆ సమయంలో 
చూచే జనులు. 


విశేషం: అలం: ఉపమ. 'ఉద్భిన్నరుధిరౌ' శూరౌ మద్రరాజ యుధిష్టిరౌ । పుష్పితౌ శుశుభాతే వై వసంతే కింశుకౌ యథా” 
(శల్య. 16-57). కింశుక మనగా మోదుగ చెట్టు. 
చ. వెరవును లావు జేవయును వీరల కారయ నొక్క రూప దు 

స్తరభుజశక్తి ధర్మజుడు శల్యుని రూపడంగించి యివ్వసుం 

ధర గొను నొక్కొ? నేండితనిం దా సమయించి సమస్తమేదినీ 

శ్వరుండుగం జేయ నోపునొకొ శల్యుండు గౌరవరాజనందనున్‌? 250 
ప్రతిపదార్థం: వెరవును= ఉపాయమును; లావున్‌= బలమును; చేవయును= ధైర్యమును; ఆరయన్‌= ఆలోచించగా; వీరలకున్‌= 
వీరికి; ఒక్కరూపు+అ= ఒక్కవిధమే; దుస్తర= దాటశక్యముకాని; భుజ= భుజములయొక్క; శక్తిన్‌= సామర్థ్యముతో; ధర్మజా. 
డు; శల్యుని; రూపు= ఆకృతిని; అడంగించి= నశింపజేసి (రూపుమాపి); ఈ; వసుంధర= భూమి; కొనును= (గహించును; 
ఒక్కొ= ఏమో?; నేండు= ఈ దినము; ఇతనిన్‌= ఈ ధర్మరాజును; తాన్‌= తాను; సమయించి= సంహరించి; సమస్త= సర్వ; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 121 


మేదినీ= భూమికి; ఈశ్వరుండుగన్‌= రాజుగ; కౌరవరాజు= ధృతరాష్టునియొక్క; నందనున్‌= కుమారుండు అయిన దుర్యోధనుని; 
శల్యుండు; చేయన్‌= చేయుటకు; ఓపున్‌= చాలును; ఒక్కొ?= ఏమో? 


తాత్పర్యం: ఉపాయమును, బలమును, ధైర్యమును - ఆలోచించగా వీరికి సమానం. దాటశక్యంకాని భుజశక్తితో 
ధర్మరాజు శల్యుడిని రూపుమాపి ఈ భూమిని పరి[గ్రహిస్తాడేమో! అట్టుకాక శల్యుడు ఈ దినం ఈ ధర్మరాజును 
సంహరించి దుర్యోధనుడిని ఈ సమస్త భూమండలానికి రాజుగా చేస్తాడేమో? (ఇట్లా శల్యుడు ధర్మరాజు ఒకరిని 
మించి ఒకరు యుద్దం చేస్తున్నారనటం తాత్పర్యం.) 


వ. అని సందేహడోలాయమానమానసులై; రప్పుడు. 251 


ప్రతిపదార్థం: అని= ఈ విధముగా తలచి; సందేహ= సందేహంతో డోలాయమాన= ఊగిసలాడు; మానసులు= మనస్సులు 
కలవారు; ఐరి= అయ్యారు; అప్పుడు= ఆ సమయమున. 


తాత్సర్యం: అప్పుడు సంశయంతో ధర్మరాజశల్యుల యుద్దాన్ని చూస్తున్న జనులు ఊయలవలె ఊగిసలాడే 
మనస్సులు కలవారు అయ్యారు. ఆసమయంలో. 
తే.  మద్రపతి ధర్మజుని విల్లు రౌద్రమెసంగం । ద్రుంచి నూఅమ్ములేసి యుద్దురత( బేర్దె 

నతండు వేటొక్క ధను వెత్తి యతని ధనువు(। దునిమి వెస నేసె మున్నూటు తూపు లధిప! 252 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; మద్రపతి= శల్యుడు; రౌద్రము= (కోధము; ఎసగన్‌= విజృంభించగా; 
ధర్మజుని= ధర్మరాజుయొక్క; విల్లు= ధనువు; నూణు; అమ్ములు= బాణములు; ఏసి= (ప్రయోగించి; (త్రుంచి= ఖండించి; 
ఉద్దురతన్‌= ఆధిక్యముతో; పేర్చెన్‌= విజృంభించెను; అత(డు= అతడు(అనగా ఆ ధర్మరాజు); వేజొక్క= మరియొక; 
ధనువు= విల్లు; ఎత్తి= పట్టుకొని; అతని= శల్యుడి; ధనువున్‌= వింటిని; తునిమి= ఖండించి; వెసన్‌= శీఘ్రముగా; మున్నూణు= 
మూడువందలు; తూపులు= బాణములు; ఏసెన్‌= (ప్రయోగించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడు (కోధం విజృంభించగా ధర్మజుడి ధనువును నూరు బాణాలు 
ప్రయోగించి ఖండించి, ఆధిక్యంతో విజృంభించాడు. ధర్మరాజు మరియొక విల్లు పట్టుకొని, శల్యుడి ధనువును 
ఖండించి, శీఘ్రంగా మూడువందల బాణాలు (ప్రయోగించాడు. 


విరథుడయిన శల్యుని నశ్వత్థామ దన రథముపై నిడుకొని పోవుట (సం. 9-15-65) 


ఉ. తోడనె తేరి వాహముల( ద్రుంచి మదంబున సూతుప్రాణముల్‌ 
క్రీడయ పోలె( బుచ్చికొని కేతువు( గూల్లిన సేన విచ్చెం జే 
యాడకయున్న శల్యుని రయంబున నాత్మరథస్టు( జేసి పె 
న్లీడునం బొందకుండ. దొలంగించెను ద్రోణసుతుండు భూవరా! 253 


ప్రతిపదార్థం: భూవరా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; తోడనె= వెంటనే; తేరి= రథముయొక్క; వాహములన్‌= గుర్రములను; 
త్రుంచి= ఖండించి; మదంబునన్‌= గర్వముతో; సూతు= సూతుడియొక్క; ప్రాణముల్‌; (క్రీడ+అ= ఆట; పోలెన్‌= వలెను; 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 

పుచ్చుకొని= తీసికొని; కేతువున్‌= జెండాకొయ్యను; కూల్చినన్‌= రాల్చగా; సేన= సైన్యము; విచ్చెన్‌= విడిపోయెను; చేయి; 
ఆడక= కదలక; ఉన్న= ఉన్నట్టి; శల్యునిన్‌; రయంబునన్‌= వేగముగా; (ద్రోణ= ద్రోణునియొక్క; సుతుండు= పుత్రుడు 
అయిన అశ్వత్థామ; ఆత్మ తనయొక్క; రథస్టున్‌= రథమునందున్నవానినిగా; చేసి; పెన్‌+కీడునన్‌= పెద్ద అశుభమును; 
పొందకుండన్‌= పొందకుండగా; తొలంగించెను= తప్పించెను. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు శల్యుడిపై మూడువందల బాణాలు ప్రయోగించి, ఆ వెంటనే 
రథంయొక్క గుర్రాలను ఖండించి, గర్వంతో సూతుడి ప్రాణాలు ఆటవిధంగా తీసికొని, జెండాకొయ్యను పడగొట్టగా 
సైన్యం చెల్లాచెదరైంది. అప్పుడు చేయి కదపలేని సితిలో ఉన్న శల్యుడిని అశ్వత్థామ వేగంగా తన రథంపై ఉంచాడు. 
యా ౧ యా శవ థి = 

ఆ విధంగా శల్యుడిని పెద్ద కష్టంనుండి తప్పించాడు. 


వ. ఇట్లు శల్యుండు సమరవైకల్యంబు నొందుటయు ధర్మనందనుం డార్డి పేర్చి తద్ధలంబు( దటిమె నంత నమ్మద్రపతి 
యొండు రథంబు గల్పించుకొని కడంగి యా కౌంతేయాగ్రజుపై( గంకపత్రంబులు నిగిడించుచు నిగిడినం 
గని యద్దెసం జేయం గల సైనికోత్తములు సరభసంబున నయ్యోధవరు నెదుర్కొని రప్ప డతండు సాత్యకి. 
బదిసాయకంబులను భీమసేననకులసహదేవుల శరత్రయంబులను స్రుక్కించి యెక్కుడు మదంబునం 
బొదలిన యంగంబులతో నలిరే(గి మజియు నప్పుడు పొగడం దగియుండె నాకర్ణింపుము. 254 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; శల్యుండు; సమర= యుద్దమునుండి; వైకల్యంబును= వికలత్వమును; ఒందుటయున్‌= 

పొందుటయు; ధర్మనందనుండు= ధర్మరాజు; ఆర్బి= పెడబొబ్బ పెట్టి; పేర్చి= విజృంభించి; తద్భలంబున్‌= ఆ సైన్యమును; 
తటిమెను= పారద్రోలెను; అంతన్‌= ఆ సమయమున; ఆ+మద్రపతి= ఆ శల్యుడు; ఒండు= ఇంకొక; రథంబు= రథము; 
కల్సించుకొని= సమకూర్చుకొని; కడంగి= యత్నించి (పూనిక వహించి); ఆ+కౌంతేయ+అ(గ్రజుపైన్‌= కుంతీపుత్రులలో 
పెద్దవాడయిన ధర్మరాజుపై; కంకపత్ర్తంబులు= బాణములు; నిగిడించుచున్‌= ప్రయోగించుచు; నిగిడినన్‌= విజృంభించగా; 
కని= చూచి; ఆ+దెసన్‌= ఆ వైపున; చేయంగల= యుద్దము చేయగల; సైనిక= సైనికులలో; ఉత్తములు= శశ్రేష్టులు; 

సరభసంబునన్‌= వేగముగా; ఆ; యోధ= వీరులలో; వరున్‌= (్రేష్టుడయిన శల్యుడిని; ఎదుర్కొనిరి; అప్పుడు; అతండు= ఆ 

శల్యుడు; సాత్యకిన్‌; పదిసాయకంబులను= పదిబాణములతోడను; భీమసేన నకుల సహదేవులన్‌= భీమసేన, నకుల, 

సహదేవులను; శరత్రయంబులను= మూడేసి బాణములతోను; (స్రుక్కించి= బాధించి; ఎక్కుడు= మిక్కిలి; మదంబునన్‌= 
గర్వముతో; పొదలిన= పెరిగిన; అంగంబులతోన్‌= అవయవములతో; నలిరేం౧= విజృంభించి; మణియును; అప్పుడు; 
పొగడన్‌= పొగడుటకు; తగి= తగినట్టుగా; ఉండెను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: వినుము భూవరా! ఈ (ప్రకారంగా శల్యుడు యుద్దంనుండి తొలగగా ధర్మరాజు పెడబొబ్బ పెట్టి 
విజృంభించి ఆ కౌరవసైన్యాన్ని పారద్రోలాడు. ఆ సమయంలో శల్యుడు ఇంకొక రథాన్ని సమకూర్చుకొని ఆ 
ధర్మరాజుపై బాణాలు (ప్రయోగిస్తూ విజృంభించగా చూచి ఆ పాండవపక్షంలోని యుద్దం చేయగల వీరశ్రేష్టులు 
వేగంగా ఆ శల్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆ శల్యుడు సాత్యకిని పదిబాణాలతోను, భీమసేన నకుల సహదేవులను- 
ఒక్కొక్కరిని మూడేసి బాణాలతోను బాధించి మిక్కిలి గర్వంతో పెరిగిన అవయవాలతో విజృంభించి తగినట్టుగా 
ఉన్నాడు. 

సీ. కమలాకరములీల6 గలంచి యాడెడు గంధ | దంతావళము సముద్దండతయును 

దరమిడి మృగసముత్కరము ఘోరంబుగా । వధియించు కంఠీరవంబు నేపు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 123 


నీరసారణ్యంబు నిర్ణరాటోపతC । గాల్టు దావాగ్ని యుగ్రక్రమంబు 
ప్రకటవిక్రాంతి( బురత్రయంబును సమ । యించు ఫాలాక్షుని యేడ్తెజియును 


తే. బోల్పం బట్టులయ్యె భుజగర్వశౌర్య ప్ర | తాపదుర్దమప్రకోపములకు 
మద్రవిభు(డు గోలుమసంగి శాత్రవసైన్య | హననకేళి సలుపు నవసరమున. 255 


ప్రతిపదార్థం: కమల= పద్మములకు; ఆకరము= గని అయినట్టిది (అనగా కమలములు కలిగిన సరోవరము); లీలన్‌= 
విలాసముగా; కలయ; ఆడెడు; గంధ= మదించిన; దంతావళము= ఏనుగుయొక్క; సమ్‌+ఉద్దండతయును= భయంకరత్వమును; 
తరమిడి= వరుసపెట్టి; మృగ= లేళ్ళయొక్క; సముత్కరమున్‌= సమూహమును; ఘోరంబుగాన్‌= భయంకరముగా; వధియించు= 
చంపు; కంఠీరవంబున్‌= సింహముయొక్క; ఏపు= విజ్బంభణము; నీరస= రసములేని(ఎండిపోయిన); అరణ్యంబు= అడవి; 
నిర్భర= సంపూర్ణమయిన(దట్టమయిన); ఆటోపతన్‌= ఆడంబరముతో; కాల్చు; దావాగ్ని= దావాగ్నియొక్క; ఉ(గ్రక్రమంబు= 
భయంకరమయిన విధానము; (ప్రకట= స్పష్టమయిన; విక్రాంతిన్‌= పరా(క్రమముతో; పురత్రయంబును= (తిపురములను; 
సమయించు= సంహరించు; ఫాల+అక్షుని= శివుని; ఏడ్పెజయును= అతిశయమును; మద్రవిభుండు= శల్యుడు; కోలుమస. 
గి= మిక్కిలి విజృంభించి; శాత్రవ= విరోధి, సైన్య= సేనలయొక్క; హనన= చంపుట అనెడి; కేళి= క్రీడ(ఆటను); చలుపున్‌= 
చేయు(ఆడు); అవసరమునన్‌= సమయమున; భుజగర్వ= భుజగర్వము; శౌర్య= శౌర్యము; (ప్రతాప= ప్రతాపము; దుర్రమ+ 
ప్రకోపములకున్‌= అణచశక్యముకాని; మిక్కిలి క్రోధములకు; పోల్పన్‌= వాటితో పోల్చుటకు; పట్టులు= స్థానములు; అయ్యెన్‌= 
అయ్యెను. 


తాత్సర్యం: విలాసంగా సరోవరాన్ని కలచి ఆడే మదపుటేనుగు విజ్బంభణమును - వరుసపెట్టి లేళ్ళ సమూహాన్ని 
భయంకరంగా చంపు సింహంయొక్క విజృంభణమును, ఎండిపోయిన అడవిని గాఢంగా కాల దవాగ్ని విధానమును, 
స్పష్టమయిన పరాక్రమంతో త్రిపురాలను సంహరించే రుద్రుడి విజృంభణమును పోలి, శల్యుడు మిక్కిలి విజృంభించి 
విరోధి సైన్యముల చంపెడి ఆట ఆడే సమయంలో శల్యుడి భుజదర్సానికి మదపుటేనుగు ఉద్దండతయు, శల్యుడి 
పరా[క్రమానికి సింహముయొక్క విజృంభణం, శల్యుడి ప్రతాపానికి దావాగ్ని ఉగ్రత్వము, శల్యుడి దుర్రమ (ప్రకోపానికి 
(అడ్డగించలేని రౌ(ద్రమునకు) రుద్రుడి అతిశయం పోల్చటానికి ఆధారస్థానాలు అయ్యాయి. 


విశేషం: ఈ సీసపద్యమునందలి శల్యుడి భుజగర్వ శౌర్య (ప్రతాపదుర్దమ ్రకోపముల వర్ణన, చిత్రణ, కల్పనలు తిక్కన స్వీయ 
కవితా విజృంభణములు. ఈ ఉపమానములు - అమూలకములు. ముఖ్యంగా ఈ సీసంలో అనంతార్హ గాంభీర్యము, 
ఉపమాలంకారమాలికాలంకృత సౌందర్యములు విరిశాయి. రౌద్రబీభత్సరసభావాలు ఇందు పరిపుష్టములు. తిక్కన అచ్చ 
తెనుంగు పదప్రయోగాని కిది ఆటపట్టు కాదు. ఉభయ కావ్య(ప్రాఢి కిది ఉదాహరణము. 


వ. ధర్మనందనుం దలమిగిలిన చతురంగంబుల నివ్విధంబున వినిహతంబులు సేసి యమ్మహీపతిపై6 గవిసినం 
గని కవలును శైనేయుండును భీమసేనుండును దోడ నడవ నతం డమ్మేటిమగని మార్కొని పటుమార్గణంబు 
లురంబున నించి నొంచె నప్పుడు కురువిభుండు వనుప మనసైనికులు దలమిగిలి శల్యునికి. బ్రాపయి 
యప్పవనతనయప్రభృతులతోడ( బెనంగి రతం డాపాండవాగ్రజుమేన( జండకాండసప్తకంబు నినిచిన 
నజ్జననాథుండు నవనిశితనారాచంబు లవ్వీరు నంగంబుల నాటించె. నిట్లు దలపడి కోలుపులుల పోలిక. 
బేరేనుంగుల తెటింగున బలుసింగంబులు చందంబునం బోరి యొండొరుల నొప్పించి రప్పడు. 256 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మనందనున్‌= ధర్మరాజును; తల మిగిలిన= మించిన; చతుః= నాలుగు; అంగంబులన్‌= రథాద్యంగములను; 
ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగా; వినిహతంబులు= చంపబడినవి(గా); చేసి; ఆ+మహీపతిపైన్‌= ఆ ధర్మరాజుమీద; 
కవిసినన్‌= కలియబడగా; కని= చూచి; కవలును= నకుల సహదేవులును; శైనేయుండును= సాత్యకియును; భీమసేనుండును; 
తోడన్‌= కూడి; నడువన్‌= నడువగా; అతండు= ఆ ధర్మరాజు; ఆ+మేటి= శ్రేష్టడయిన; మగనిన్‌= వీరుని; మార్కొని= 
ఎదుర్కొని; పటు= కఠినమయిన; మార్గణంబులు= బాణములు; ఉరంబునన్‌= వక్షఃస్థలమునందు; నించి= నిండించి; 
నొంచెన్‌= బాధించెను; అప్పుడు; కురువిభుండు= దుర్యోధనుడు; పనుపన్‌= పంపించగా; మన; సైనికులు; తలమిగిలి= 
అతిక్రమించి; శల్యునికిన్‌= శల్యుడికి; ప్రాపయి= తోడై; ఆ; పవన తనయ= వాయుపుత్రుడు అయిన భీముడు; ప్రభృతులతోడన్‌= 
మొదలగువారితో; పెనంగిరి= పోరాడిరి; అతండు= ఆ శల్యుడు; ఆ; పాండవ= పాండవులలో; అ(గ్రజు= పెద్దవాడయిన 
ధర్మజుని; మేనన్‌= దేహమునందు; చండ= భయంకరమయిన; కాండ= బాణములయొక్క; సప్తకంబు= ఏడు; నినిచినన్‌= 
(కుచ్చగా; ఆ; జననాథుండు= (ప్రభువు ధర్మరాజు; నవ= నూతనమయిన; నిశిత= వాడి అయిన; నారాచంబులు= 
బాణములు; ఆ+వీరున్‌= ఆ వీరునియొక్క; అంగంబులన్‌= అవయవములందు; నాటించెను= (క్రుచ్చెను; ఇట్టు= ఈ 
ప్రకారముగ; తలపడి= కలియబడి; కోలుపులుల పోలికన్‌= పెద్ద పులులవలె; పేరు= పెద్ద; ఏనుగుల= ఏనుగులయొక్క; 
తెబింగునన్‌= విధమున; బలు= బలమయిన; సింగంబుల= సింహములయొక్క; చందంబునన్‌= విధముగ; పోరి= పోరాడి; 
ఒండొరులన్‌= ఒకరినొకరు; నొప్పించిరి= బాధించిరి; అప్పుడు= ఆ సమయమున. 


తాత్సర్యం: ధర్మరాజును దాటి పోయిన చతురంగబలాలను ఈ విధంగా పడగొట్టి బాధించి చంపి, ఆ శల్యుడు 
ధర్మరాజుపై కలియబడగా చూచి నకులసహదేవులు, సాత్యకి, భీముడు కలిసి నడువగా ధర్మరాజు ఆ మహావీరుడయిన 
శల్యుడిని ఎదుర్కొని కఠినమయిన బాణాలు వక్షఃస్థలమునందు గుచ్చి బాధించాడు. ఆ సమయంలో దుర్యోధనుడు 
పంపగా మన సైనికులు ముందుకు వెడలి శల్యుడికి దగ్గరపడి భీముడు మొదలైన వారితో పోరాడారు. ఆ శల్యుడు 
ధర్మరాజు దేహంలో ఏడు భయంకరములైన బాణాలు గ్రుచ్చగా ధర్మరాజు తొమ్మిది వాడి అయిన బాణాలు ఆ 
వీరుడైన శల్యుడి అవయవాలలో నాటాడు. ఈ (ప్రకారంగా కలియబడి శల్యధర్మజులు పెద్దపులుల వలె మదించిన 
ఏనుగుల విధంగాను, బలమయిన సింహాల మాదిరి పోరాడి ఒకరినొకరు బాధించుకొన్నారు. ఆ సమయంలో. 


సీ,  శల్యుండు బలునారసము పాండవాగ్రజు | నురమున నాట నత్యుగ్రదీప్త 
ఘోరనారాచ మా కుంతీసుతుం డేయ । నత(డు మూర్షిల్లిన నలరె నధిపు( 
డమ్మద్రపతి తేటి యలుక( గెంపారెడు | కను/గవతోం జండకాండ మొకట 
నయ్యుధిష్టిరు నొంప నాతండు పసిడి మై । మటు వాటుతూపుల నటికి వైచి 


తే. వాలురమ్ములు దొమ్మిది వక్షమున ని | గుడ నయ్యోోధవరు( డతిక్రూరభల్ల 
యుగళఖండితచాపు( జేయుడును నొండు । ధనువు గొని యవ్విభుండు దత్తనువు నించె. 257 


ప్రతిపదార్థం: శల్యుండు; బలు= బలమయిన; నారసము= బాణము; పాండవ= పాండవులలో; అ(గ్రజున్‌= పెద్దవాడయిన 
ధర్మరాజుయొక్క; ఉరమునన్‌= వక్షస్థలమున; నాటన్‌= గ్రుచ్చగా; అతి= మిక్కిలి; ఉగ్ర= భయంకరమయిన; దీప్త= (ప్రజ్వలించు; 
ఘోర= కఠినమయిన(తీవ్రమయిన); నారాచము= బాణము; ఆ; కుంతీ సుతుండు= ధర్మరాజు; ఏయన్‌= ప్రయోగించగా; 
అతండు= ఆ శల్యుడు; మూర్చిల్లినన్‌= మూర్చపొందగా; అధిపుండు= అధిపతి అయిన ధర్మరాజు; అలరెన్‌= సంతోషించెను; 
ఆ+మధద్రపతి= ఆ శల్యుడు; తేటీ= తేజుకొని(మూర్భనుండి మేలుకొని); అలుకన్‌= కోపముతో; కెంపారెడు= ఎర్రబడిన; 
కను(గవతోన్‌= కన్నుదోయితో; చండ= భయంకరమయిన; కాండము= బాణము; ఒకటన్‌= ఒక్క; దానితో; ఆ+ యుధిష్టిరున్‌= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 125 
ఆ ధర్మరాజును; నొంపన్‌= నొవ్వచేయగా; ఆతండు= ధర్మరాజు(శల్యుని); పసిండి= బంగారుపు; మైమణువు= కవచము; 
ఆటు; తూపులన్‌= బాణములతో; నటికివైచి= ఖండించివేసి; వాలురమ్ములు= వాడి బాణములు; తొమ్మిది; వక్షమునన్‌= 
రొమ్ముపై; నిగుడ్పన్‌= నాటగా; ఆ; యోధ= వీరులలో; వరు(డు= శ్రేష్టుడు అనగా శల్యుడు; అతి= మిక్కిలి; (క్రూర= 
భయంకరమయిన; భల్ల= బల్లెములయొక్క; యుగళ= రెంటితో; ఖండిత= ఖండించబడిన; చాపున్‌= ధనువు కలవానినిగా; 
చేయుడునున్‌= చేయగా; ఒండు= మరియొక; ధనువు= విల్లు; కొని= తీసికొని; ఆ+విభుండు= (ప్రభువు అయిన ధర్మరాజు; 
తద్‌= ఆ శల్యుని; తనువు= దేహము; నించెన్‌= నింపెను. 


తాత్పర్యం: శల్యుడు బలమైన బాణాన్ని ధర్మరాజు వక్షస్థలంలో (గ్రుచ్చగా మిక్కిలి భయంకరమై ప్రజ్వలించే 
కఠినమయిన బాణాన్ని ధర్మరాజు ప్రయోగించగా దానితో శల్యుడు మూర్చిల్లగా ధర్మరాజు సంతోషించాడు. 
శల్యుడు మూర్చనుండి తేరుకొని, కోపంతో ఎర్రబడ్డ కనులతో భయంకరమైన బాణం ఒకదానితో ఆ ధర్మరాజును 
నొవ్వచేయగా, ధర్మరాజు శల్యుడి బంగారపు కవచాన్ని ఆరుబాణాలతో ఖండించివేసి, వాడి బాణాలు తొమ్మిది 
రొమ్మున నాటగా, ఆ యోధశ్రేష్టుడైన శల్యుడు మిక్కిలి క్రూరమైన రెండు బల్లెములతో ధర్మరాజు ధనువును 
ఖండించాడు. అప్పుడు ధర్మరాజు మరియొక విల్లు తీసికొని ఆ శల్యుడి దేహాన్ని బాణాలతో నింపాడు. 


క. బాసటయై భీముండు పె । ల్లేసిను మద్రపతి నాత( డిరువురతోడం 

జేసిం గయ్యము గృపును । ద్దాసిత విక్రమముతోడుపాటు గలుగంగన్‌. 258 
ప్రతిపదార్థం: భీముండు; బాసటయై= తోడై(సహాయుడై); మద్రపతిన్‌= శల్యుని; పెల్టు= గట్టిగా; ఏసెను= కొట్టెను; ఆతండు= 
ఆ శల్యుడు; కృపు= కృపుడియొక్క; ఉద్భాసిత= మిక్కిలి (ప్రకాశవంతమయిన; విక్రమము= పరా(క్రమము; తోడుపాటు= 
సహాయపడుట; కలుగంగన్‌= కలుగగా; ఇరువురతోడన్‌= ఇద్దరితో (ధర్మజ భీమసేనులతో); కయ్యము= యుద్దము; చేసెన్‌= 
చేసెను. 


తాత్సర్యం: భీముడు తోడుగా శల్యుడిని గట్టిగా కొట్టాడు. శల్యుడు కృపుడి ప్రకాశవంతమయిన పరాక్రమం తోడు 
కాగా ఆ ఇద్దరితో యుద్ధం చేశాడు. 

వ. అట్టియెడం గంకటాంతరంబు ధరియించి కడంగి. 259 
ప్రతిపదార్థం: అట్టి ఎడన్‌= ఆ సమయంలో; కంకట+అంతరంబు= మరొక కవచాన్ని; ధరియించి= ధరించి; కడంగి= 
పూనుకొని. 

తాత్సర్యం: ఆ సమయంలో మరొక కవచాన్ని ధరించి పూనుకొని. 


©. మద్రవిభుండు ధర్మమారుతసుతుల మై | మటువు లుఅక నటికి మార్గణములు 
దొమ్మిదింట రెంటం దూంటులు సేసె దో । ర్థండములు ప్రదీప్తదర్పు( డగుచు. 260 


ప్రతిపదార్థం: మద్రవిభుండు= మద్రదేశ ప్రభువు అయిన శల్యుడు; ప్రదీప్త= బాగుగా ప్రజ్వలించుచున్న; దర్పు(డు= గర్వము 
కలవాడు; అగుచున్‌= అగుచు; ధర్మమారుతసుతుల= ధర్మరాజు భీమసేనులయొక్క; మైమణువులు= కవచములు; ఉజక= 
సులభముగా; నటికి= ఖండించి; మార్గణములు= బాణములు; తొమ్మిదింటన్‌= తొమ్మిదింటితో; రెంటన్‌= రెండింటితో; 
దోః+దండములు= దండములవంటి భుజములు; తూంటులు= రంధ్రములు; చేసెన్‌= చేసెను. 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శల్యుడు బాగా ్రజ్యలిస్తున్న గర్వంతో ధర్మరాజభీమసేనుల కవచాలను తొమ్మిది బాణాలతో ఖండించి, 
రెండు బాణాలతో దండములవంటి భుజాలను తూట్టు పొడిచాడు. 


క. ఆలో ధర్మజు సారథిం; గూల6గ గృపు( దేయ మద్రకుంజరు(డు భుజా 
లీల మెజియంగ హయము । ల్నాలుగు నొకవ్రేల్మిడిని నిలం బడవైచెన్‌. 261 


ప్రతిపదార్థం: ఆలోన్‌= అంతలో; ధర్మజు= ధర్మరాజుయొక్క; సారథిన్‌= సారథిని(రథమునడుపువానిని); కూలంగన్‌= 
చనిపోవునట్టు; కృపుండు; ఏయన్‌= కొట్టగా; మ(ద్రకుంజరు(డు= శ్రేష్టడయిన మధద్రదేశపురాజు - శల్యు(డు; భుజాలీల= 
భుజములయొక్క విలాసము; మెజయంగన్‌= (ప్రకాశింపగా; హయములు= గుర్రములు; నాలుగును= నాల్గింటిని; ఒక(వ్రేల్మిడిని= 
ఒక చిటికెలో; ఇలన్‌= నేలపై; పడవైచెన్‌= పడవేశాడు. 


తాత్పర్యం: అంతలో ధర్మరాజుసారథిని కూలిపోయేటట్టు కృపుడు కొట్టగా, మ[ద్రశ్రేష్ణుడయిన శల్యుడు భుజవిలాసం 
ఒప్పుగా నాలుగు గుర్రాలను ఒక్క చిటికెలో నేలపై పడవేశాడు. 


వ. ఇవ్విధంబున విరథుండై యమ్మహీకాంతుం డంతర్గతంబున. 262 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగ; విరథుండై= రథములేనివాడ్డ; ఆ+మహీకాంతుండు= ఆ ధర్మరాజు; 
అంతర్గతంబునన్‌= మనస్సునందు. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా రథం లేనివాడై ధర్మరాజు మనస్సులో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క గెలువుము శల్యుని నీ వని । పలికి ముకుందుండు నన్ను. బనిచినవా€ డ 

ప్పలుకులకు నసత్యత్వము । గలుగంగ నేర్చు నొకొ! దైవఘటనబలమునన్‌. 263 
ప్రతిపదార్థం: నీవు; శల్యుని; గెలుపుము; అని; పలికి; ముకుందుండు= శ్రీకృష్ణుడు; నన్నున్‌; పనిచిన= పంపించిన; వాండు; 
దైవఘటన= దైవప్రయత్నముయొక్క; బలమునన్‌= శక్తివలన; ఆ+పలుకులు= ఆ మాటలకు; అసత్యత్వము= అయథార్థత్వము; 
కలుగ(గనేర్చున్‌+ఒకొ!= కలుగగలదా?(సంభవించగలదా?) 


తాత్సర్యం: “నీవు శల్యుడిని జయింపుము'” అని చెప్పి శ్రీకృష్ణుడు నన్ను పంపాడు. దైవయత్నం వలన ఆ మాటలకు 
అయథార్థత్వం కలుగదుకదా!” 


వ. అని శంకించియు. గొంకుపోవక యజ్ఞగన్నాథు వచనంబునకు నన్యథాత్వం బేల గలుగునని యద్దేవునిం 
దలంచి యామాట యమోఘంబు గావలయునని ప్రార్థించి వెండియు. 264 


ప్రతిపదార్థం: అని; శంకించియున్‌= సందేహించియు; కొంకు= భయము; పోవక= పొందక; ఆ; జగత్‌= ప్రపంచమునకు; 
నాథు= ప్రభువు అయిన శ్రీకృష్ణునియొక్క; వచనంబునకున్‌= మాటకు; అన్యథాత్వంబు= వేరొక్కవిధము; ఏల?= ఎందులకు?; 
కలుగును; అని; ఆ+దేవునిన్‌= ఆ భగవంతుడయిన శ్రీకృష్ణుడిని; తలంచి= స్మరించి; ఆ మాట; అమోఘంబు= సఫలము 
(వ్యర్థము కానిది); కావలయును; అని; (ప్రార్థించి; వెండియున్‌= మరియు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 127 


తాత్సర్యం: అని సందేహించి, భయపడక శ్రీకృష్ణుడియొక్క మాటకు భిన్నముగా ఎందులకు జరుగుతుంది? అని 
ఆ దేవుడిని స్మరించి ఆ మాట వ్యర్థం కానిది కావలయునని ప్రార్థించి మరియు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ.  'స్పురితషడర్దనేత్రునిం ద్రికూలసముజ్ఞ్జ్యలు నిర్గుణున్‌ గుణా 
దర సముపాత్తమూర్తి( గలితప్రభవస్థితిసంహృతిక్రియా 
నిరతివివర్తితత్రిభువనీమహనీయుని దైత్యమర్ది న 
ప్పరుషవరుం జతుర్జుజు విభుత్వమహోన్నతు నాశ్రయించెదన్‌. 265 


ప్రతిపదార్థం: స్ఫురిత= భాసించిన(తోచిన); షడర్ద= మూడు; నే(త్రునిన్‌= నేత్రములు కలవానిని; త్రిశూల= (త్రిశూలముతో; 
సముజ్జ్వలున్‌= బాగుగా ్రకాశించువానిని; నిర్గుణున్‌= నిర్లుణుని(త్రిగుణరహితుడిని); గుణ= సత్త, రజస్‌, తమన్‌ అను 
(తిగుణములతో; ఆదర= ఆదరముతో; సముపాత్త= పొందబడిన; మూర్తిన్‌= రూపము(ఆకారములు) కలవానిని; కలిత= 
పొందబడిన; (ప్రభవ= ఉద్భవము(పుట్టుక); స్థితి(ఉండుట); సంహృతి= సంహారము(నాశము) అనెడి; [క్రియా= చేష్టయందలి; 
నిరతి= ఆసక్తితో; వివర్తిత= (త్రిప్పబడిన; (త్రిభువనీ= మూడులోకములకు సంబంధించిన; మహనీయునిన్‌= మహాత్ముని; 
దైత్య= రాక్షసులను; మర్దిన్‌= నాశము చేయువానిని; ఆ; పురుషు వరున్‌= శ్రేష్టుని చతుర్భుజున్‌= నాలుగు భుజములు 
కలవానిని; విభుత్వ= వ్యాపకత్వమున, సర్వపరిపాలకత్వమున; మహా+ఉన్నతున్‌= గొప్ప అభ్యుదయము కలవానిని; ఆశ్రయించెదన్‌= 
శరణువేడెదను. 


తాత్పర్యం: 'త్రినేత్రుడిని, త్రిశూలుడిని త్రిగుణరహితుడిని త్రిగుణాత్మకుడిని త్రిమూర్తిని, సృష్టి స్థితి లయములు, 
చేష్టా ఆసక్తి పరివర్తనములు భూః భువః సువః అను త్రిభువనములు, ఈ (త్రితయములలో మహాత్ముడిని 
రాక్షససంహారకుడిని పరమపురుషుడిని చతుర్చుజుడిని సర్వవ్యాపకత్వం, సర్వపాలకత్వం మొదలైన వాటియందు 
గొప్ప అభ్యుదయం కలవాడిని పరమాత్మను శరణు వేడెదను. 


విశేషం: ఇది హరిహర స్వరూప వర్లనం, (ప్రార్థనం. తిక్కన హృదయంలో భాసించిన స్వరూపమిది. షడర్దనేత్రుడు - త్రిశూల 
సముజ్జ్యలుడు నిర్గుణుడు - గుణాదర సముపాత్తమూర్తి - కలిత ప్రభవ స్థితి సంహృతి (క్రియా నిరతి త్రిభువనీమహనీయుడు. 
ఇంతవరకు సదాశివ స్వరూపము. దైత్యమర్దనుడు - చతుర్భుజుడు - విభుత్వ మహోన్నతుడు పురుషవరుడు - ఇంతవరకు 
మహా విష్ణు స్వరూపము - వెరసి తిక్కన ఉపాసనా రూపమయిన హరిహరమూర్తి చిత్రణము. 

ఇంక ముఖ్యముగా ఉస్మానియా ప్రతియందు ఈ పద్యమునందలి మూడవపాదము 'నిరతి వివర్తితి త్రిభువన 
మహనీయుని దైత్య మర్షి' అని కలదు. ఇందు ఇట్టున్నచో గణయతులు తప్పినవి. అందువలన 'త్రిభువనీ పాఠముగా 
సరిచేయబడినది. వావిళ్ళ ప్రతియందు 'త్రిభువనీ' అనియే కలదు. 


తే.  భండనము సేయు నరునగ్రభాగమున బ్ర | చండ శూలోగ్రహస్తుండై శత్రుకోటి 
గీటడంచుచు నేం జూండం గేలి సలుపు । దేవు జయసిద్దికై సన్నుతింతు భక్తి.” 266 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; చూడన్‌= చూడగా; భండనము= యుద్దము; చేయు; నరున్‌= అర్జునుడియొక్క; అగ్రభాగమునన్‌= 
ముందు భాగమునందు; (ప్రచండ= మిక్కిలి భయంకరమయిన; శూల= శూలముతో; ఉగ్ర= భయంకరమయిన; హస్తుడై= 
(పాణి) చేయికలవాడై; శత్రు= విరోధి; కోటిన్‌= సముదాయమును; గీటడంచుచున్‌= చంపుచు; కేలి= (క్రీడ(ఆట); చలుపు= 
చేయు; దేవున్‌= ఆది దేవుని; భక్తిన్‌= భక్తితో; జయ= విజయము; సిద్దికై= సిద్దించుటకై(సమకూరుటకై); సన్నుతింతున్‌= 
స్తుతించెదను. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నేను చూడగా యుద్దం చేస్తున్న అర్జునుడి ముందుభాగంలో మిక్కిలి భయంకరమైన శూలంతో 
భయంకరమయిన హస్తం కలవాడై విరోధి సముదాయాన్ని చంపుతూ క్రీడ సలిపే దేవుడిని భక్తితో జయం 
సమకూరటానికి స్తుతిస్తాను. 


విశేషం: పై రెండు పద్యాలు నిజానికి రుద్రస్తుతి. జయసిద్ధికి రుద్రస్తుతి చేయటం సంప్రదాయం. మహాభారత యుద్దంలో 
రుద్రవిజృంభణం సైన్యసంహారం పరోక్షంగా కలదు. ఈ పద్యంలో 'నరునగ్రభాగముని అను పాఠము సరి అయినది. ఇక 
ధర్మరాజు చేసిన ఈ స్తుతి మూలమున దాక్షిణాత్య (ప్రతిలో కాని (నీలకంఠీయము) ఉత్తరాది ప్రతిలోకాని (గీతాప్రెస్‌) లేదు. 
ఇది కేవలం తిక్కయజ్వ కల్పనం. ఇందు తిక్కన హరిహరస్తుతి ఒనర్బాడు. 


వ. అనుచు బురుషోత్తముని€ జిత్తమున నిలిపి యున్నతంబైన పూర్వకాయంబుతో మందప్రకారంబున 
మార్గణంబు లమ్మద్రపతి దెస నిగిడింప నత( డవి బెండువడుటగా( దలంచి తటిమి యటిముటి శరంబులు 
గురియుటయు నప్పుడు. 267 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఇట్టు అనుచు; పురుషోత్తమునిన్‌= పురుషోత్తముడయిన నారాయణుని; చిత్తమునన్‌= చిత్తమునందు; 
నిలిపి= నిశ్చలముగా ధ్యానించి; ఉన్నతంబైన= ఎత్తైన; పూర్వకాయంబుతోన్‌= కటిప్రదేశమునకు పై భాగమున ఉన్నదేహముతో; 
మంద= మెల్లని; 'ప్రకారంబుగన్‌= విధంగా; మార్గణంబులు= బాణములు; ఆ+మ(ద్రపతి= శల్యుని; దెసన్‌= దిక్కు; నిగిడింపన్‌= 
ప్రయోగించగా; అతండు= ఆ శల్యుడు; అవి= బాణములు; బెండువడుట= బలహీనపడుట; కాన్‌= అగునట్టుగా; తలంచి= 
భావించి; తటిమి= వెంబడించి - పరుగెత్తించి; అజీముటీన్‌= సంభ్రమముతో; శరంబులు= బాణములు; కురియుటయున్‌= 
కురిపించు టయు((ప్రయోగించుటయు); అప్పుడు= ఆ సమయమున. 


తాత్సర్యం: ఇట్లా ధర్మరాజు రుద్రుడిని ప్రార్థిస్తూ ఆ పురుషోత్తముడిని మనస్సులో నిశ్చలంగా ధ్యానించి ఎత్తైన 
పూర్వకాయంతో మెల్లగా బాణాలు ఆ శల్యుడి వైపు ప్రయోగించగా శల్యుడు ఆ బాణాలు నిస్పారములైనవిగా 
భావించి, తరిమి, సంభమంతో బాణాలు ప్రయోగించే సమయంలో. 


చ. పవనసుతుండు విల్‌నటికి బాణయుగంబున మేనునొంచి శా 
త్రవులు దలంక నారథికురథ్యములన్‌ ధర గూల్లి సూతు కం 
రఠవిదళనం బొనర్షి ప్రకటస్పురణంబున6 గంటకంబు భ 
ల్ల వితతి ఘఫోరసంహతి నిలం బడనేసి రయం బెలర్చం(గన్‌. 268 


ప్రతిపదార్థం: పవన= వాయువుయొక్క; సుతుండు= పుత్రుడు అయిన భీముడు; విల్‌= విల్లు; నటికి= ఖండించి; బాణ= 
బాణములయొక్క; యుగంబునన్‌= రెండింటితో; మేను= శరీరము; నొంచి= నొప్పించి; శాత్రవులు= విరోధులు; తలంకన్‌= 
భయపడగా; ఆ రథికు= ఆ శల్యుడియొక్క; రథ్యములన్‌= రథములాగు గుర్రములను; ధరన్‌= నేలపై; కూల్చి= పడవైచి; 
సూతు= సూతిడియొక్క; కంఠ= కంఠముయొక్క; విదళనంబు= ఖండించుట; ఒనర్భి= చేసి; ప్రకట= స్పష్టమయిన; 
స్పురణంబునన్‌= (ప్రకాశంతో; కంటకంబున్‌= కవచమును; భల్ల= బల్లెములయొక్క; వితతిన్‌= సమూహముతో; ఘోర= 
భయంకరమయిన; సంహతిన్‌= దెబ్బతో; రయంబు= వేగము; ఎలర్బంగన్‌= అతిశయించునట్టుగ; ఇలన్‌= నేలపై; పడవేసెన్‌= 
పడగొట్టెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 129 


తాత్సర్యం: పవనసుతుడైన భీముడు శల్యుడి విల్లు ఖండించి, రెండు బాణాలతో శరీరాన్ని నొప్పించి విరోధులు 
భయపడేటట్టు ఆ శల్యుడి గుర్రాలను నేలకూల్చి, సూతుడి కంఠం ఖండించివేసి, స్పష్టమయిన ప్రకాశంతో కవచమును 
బల్లెముల సమూహంతో భయంకరంగా వేగిరపాటుతో నేలపై పడగొట్టాడు. 


వ. ఇవ్విధంబున. 269 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా. 


క. విరథుండు నచాపుండు వ । ర్మరహితగాత్రుండు నైన మద్రవిభుండు భా 
సురఖడ్గచర్మశోభిత | కరుందై తేరుడిగి కన్ను/గవ గెంపారన్‌. 270 


ప్రతిపదార్థం: విరథుండున్‌= రథములేనివాడును; అచాపు(డున్‌= ధనువులేనివాడును; వర్మ= కవచము; రహిత= లేని; 
గాతుండును= దేహముకలవాడును; ఐన= అయినట్టి; మ(ద్రవిభుండు= శల్యుడు; భాసుర= (ప్రకాశవంతమయిన; ఖడ్గ; చర్మ= 
డాలుతో; శోభిత= సుందరమయిన; కరుండై= చేయి కలవాడై; కన్నుగవన్‌= రెండు కన్నులును; కెంపారన్‌= ఎగర్రబడగా; 
తేరు= రథము; డిగి= దిగి. 


తాత్సర్యం: రథం లేనివాడు, ధనువు లేనివాడు, కవచం లేనివాడు అయినట్టి శల్యుడు ప్రకాశవంతమైన కత్తిడాలులతో 
సుందరమైన చేతులు కలవాడై రెండు కన్నులు ఎర్రబడగా రథం దిగి. 


మ. జముచందంబున నేచి ధర్మసుతుపై సంరంభదుర్ణాంతద 
ర్పమునన్‌ వే కలియంగ6 జండబలదుర్వారుండు భీముండు ద్రుం 
చె మదంబార(గ వాలునున్‌ బలకయున్‌ శీఘ్రత్వ సందీప్తుండై 
తమది క్కార్పులు6 దూర్యనాదములు నత్యంతంబు శోభిల్లంగన్‌. 271 


ప్రతిపదార్థం: జము= యమునియొక్క; చందంబునన్‌= విధముగా; ఏచి= విజృంభించి; సంరంభ= వేగిరపాటుతో; దుర్దాంత= 
అణగత్రొక్క శక్యముకాని; దర్సమునన్‌= గర్వముతో; ధర్మసుతుపైన్‌= ధర్మరాజుమీద; వే కలియంగన్‌= వేగముగా కలియబడగా; 
చండ= తీవ్రమయిన; బల= బలమువలన; దుర్వారుండు= వారింపశక్యముకాని వాడయిన; భీముండు; మదంబు= గర్వము; 
ఆరంగన్‌= విజృంభించగా; తమదిక్కు= తమవైపు; ఆర్పులున్‌= బొబ్బలును (అరుపులును); తూర్య= వాద్యాల యొక్క; 
నాదములును= ధ్వనులును; అత్యంతంబు= మిక్కిలి; శోభిల్లగన్‌= ప్రకాశించుచుండగా; శీఘ్రత్వ= వేగిరపాటుతో; సందీప్తుం 
డై= ప్రజ్వలించుచున్నవాడై; వాలునున్‌= కత్తిని; పలకయున్‌= డాలును; (త్రుంచెన్‌= ఖండించెను. 


తాత్పర్యం: శల్యుడు యముడివలె విజృంభించి వేగిరపాటుతో అణపశక్యంకాని గర్వంతో ధర్మరాజు మీద వేగంగా 
కలియబడగా, భయంకరమైన బలంవలన అడ్డగించరాని శక్తిగల భీముడు గర్వం అతిశయించగా తమవైపు 
బొబ్బలు, తూర్యధ్వనులు మిక్కిలి ప్రకాశిస్తూ ఉండగా వేగిరపాటుతో (ప్రజ్వలిస్తున్నవాడై, కత్తిని, డాలును ఖండించాడు. 


వ. అమ్మద్రపతి నేర్పును జేవయుం గల పరిజనంబులు చేర్చ. గంకటగదాదండంబులు ధరియించి 
యుధిష్టిరుమీంద నరువడి నడరె నప్పు డప్పాండవాగ్రజునకు బాసటయై సాత్యకిధృష్టద్యుమ్న శిఖండి 
ద్రౌాపదేయమాద్రేయు లేయు సాయకంబులు సరకుగొనక గదం జిత్రంబుగా జడియుచు వడముడి 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


విక్రమంబున( దవులంబడక నిగిడె నశ్వసూత రహితంబగు రథంబుపై నున్న యన్వరేంద్రుండు తన 
దెసకు సింహచంక్రమణత్వసుందరుండై వచ్చు నవ్వీరు నాలోకించి నక్రోధంబైన యవష్టంభంబున 
నుద్దీపితుండై. 

272 


ప్రతిపదార్థం: ఆ+మద్రపతి= ఆ శల్యుడు; నేర్చును= ఉపాయమును; చేవయున్‌= ధైర్యమును; కల= కలిగిన; పరిజనంబులు= 
అనుచరులు; చేర్చన్‌= సమకూర్చగా; కంకట= కవచము; గదా దండంబులు= గదాయుధం; ధరియించి= ధరించి; 
యుధిస్టిరుమీందన్‌= ధర్మరాజుపై; ఉరవడిన్‌= అతివేగముగా; అడరెను= విజృంభించెను; అప్పుడు; ఆ+పాండవ+అ(గ్రజునకున్‌= 
ఆ పాండవులలో పెద్దవాడైన ధర్మరాజునకు; బాసటయై= సహాయకులై; సాత్యకి; ధృష్టద్యుమ్నుండు; శిఖండి; ద్రౌపదేయ= 
ద్రౌపదిపుత్రులు; మాద్రేయులు= మాద్రిపుత్రులు అయిన నకుల సహదేవులు; ఏయు= (ప్రయోగించు; సాయకంబులు= 
బాణములు; సరకుగొనక= లెక్కచేయక; గదన్‌= గదను; చిత్రంబుగాన్‌= ఆశ్చర్యకరముగా; జడియుచున్‌= త్రిప్పుచున్న; 
వడముడి= భీముడి; విక్రమంబునన్‌= పరా(క్రమంచే; తవులంబడక= చిక్కుపడక; నిగిడెను= విజృంభించెను; అశ్వ= గుర్రములు; 
సూత= సూతుడు; రహితంబు= లేనిది; అగు= అయినట్టి; రథంబుపైన్‌= రథముమీద; ఉన్న= ఉన్నట్టి; ఆ+నర+ఇంద్రుండు= 
జనులకు (ప్రభువు అయిన ఆ శల్యుండు; తన= తనయొక్క; దెసకున్‌= దిక్కునకు; సింహముయొక్క; చంక్రమణత్వ= 
లంఘనముతో; సుందరుండై= చూడముచ్చటగా; వచ్చు= వచ్చుచున్న; ఆ+వీరున్‌= ఆ పరాక్రమవంతుని; ఆలోకించి= చూచి; 
సక్రోధంబైన= కోపముతో కూడిన; అవష్టంభంబునన్‌= గర్వముతో; ఉద్దీపితుండై= ప్రకాశించుచున్నవాడై. 


తాత్పర్యం: శల్యుడు ఉపాయం ధైర్యం కలిగిన అనుచరులు సమకూర్చిన కవచం గదా దండాలు ధరించి ధర్మరాజు 
మీద మిక్కిలి వేగంగా విజృంభించాడు. ఆ సమయంలో ధర్మరాజుకు సహాయులై సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, 
(ద్రౌపది పుత్రులు, నకుల సహదేవులు ప్రయోగించే బాణాలు లెక్కచేయక, గదను ఆశ్చర్యజనకంగా త్రిప్పుతున్న 
భీముడి పరాక్రమానికి చిక్కుపడకుండా శల్యుడు విజృంభించాడు. గుర్రాలూ సూతుడూ లేని రథం మీద ఉన్నట్టి 
శల్యుడు తనవైపు (ధర్మరాజువైపు) సింహంవలె లంఘిస్తూ చూడముచ్చటగా వస్తున్న మహా పరా(క్రమవంతుడైన 
శల్యుడిని చూచి, రౌద్రంతో కూడిన గర్వంతో ధర్మరాజు ప్రకాశిస్తున్న వాడై. 


క. “ఇతని సమయింప నయ్య । చ్యుతుండు ననుం బనిచె నాకు నొనరించిన పా 
లితం దని తలంచి మొగ ము । గ్రత నొందంగ శక్తిమీందం గనుదో యొలయన్‌. 273 


ప్రతిపదార్థం: ఆ; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఇతనిన్‌= ఈ శల్యుడిని; సమయింపన్‌= సంహరించుటకు; ననున్‌= నన్ను; 
పనిచెన్‌= పంపించెను; నాకున్‌= నాకు; ఒనరించిన= చేసిన; పాలు= భాగము; ఇతండు= ఈ శల్యుండు; అని; తలంచి= 
భావించి; మొగము= ముఖము; ఉ(గతన్‌= భీకరముగ; ఒందంగన్‌= పొందగ; శక్తిమీందన్‌= శక్తి అను ఆయుధముమీద; 
కనుదోయి= రెండుకన్నులు; ఒలయన్‌= వ్యాపించగా. 


తాత్సర్యం: 'ఆ శ్రీకృష్ణుడు ఈ శల్యుడిని సంహరించటానికి నన్ను పంపించాడు. నావంతు ఈ శల్యుడు” అని 
భావించి ముఖం భయంకరంకాగా శక్తి అనే ఆయుధంమీద కన్నులు వ్యాపించగా. 


వ. _హృషీకేశు నుద్దేశించి. 274 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 131 


ప్రతిపదార్థం: హృషీకేశున్‌= శ్రీకృష్ణుడిని; ఉద్దేశించి= గురించి. 


తాత్పర్యం: ధర్మరాజు శక్తిమీద కన్నులు వ్యాపింపజేసి శ్రీకృష్ణుడిని గురించి ఇట్టా ప్రార్థించాడు. 


ఉ.  'నీదెస నాదుచిత్తమున నెక్కొని యుండెడి భక్తి భద్రసం 

పాదిని గావు టచ్చెరువె! భక్తజనాభిమతప్రదానవి 

ద్యాదయితత్వమేర్పడ జయం బొడ(గూర్పుము దేవ! సంశ్రితాం 

హోదళనంబు నీకు వ్రత ముల్లము నాపయి నిల్పు మిత్తటిన్‌.” 275 
ప్రతిపదార్థం: నీదెసన్‌= నీవైపు; నాదు= నాయొక్క; చిత్తమునన్‌= నిశ్చలమయిన మనస్సునందు; నెక్కొని= నెలకొని; ఉండెడి; 
భక్తి= భక్తి; భ(ద్ర= శుభమును; సంపాదిని= సంపాదించునది; కావుట= అగుట; అచ్చెరువె!= ఆశ్చర్యమా!; భక్తజన= భక్తులైన 
జనులయొక్క; అభిమత= ఇష్టముయొక్క; (ప్రదాన= ఇచ్చుటయను; విద్యా= విద్యయందు; దయితత్వము= 'ప్రియత్వము; 
ఏర్పడన్‌= బయల్పడునట్టుగా; జయంబు= గెలుపు; ఒడంగూర్పుము= సిద్ధించునట్టు చేయుము; దేవ!; సంశ్రిత= ఆశ్రయింపబడిన 
వారియొక్క; అంహోదళనంబు= పాపములను ఖండించుట; నీకున్‌; వ్రతము= నియమము దీక్ష); ఈ+తటణిన్‌= ఈ సమయమున; 
ఉల్లము= హృదయము; నాపైన్‌= నామీద; నిల్పుము= ఉంచుము. 


తాత్సర్యం: 'నా చిత్తంలో నెలకొని ఉన్న నీమీది భక్తి శుభాన్ని కలిగించటంలో ఆశ్చర్య మేమున్నది? భక్తుల ఇష్టాన్ని 
ఈడేర్చటంలో నీకు గల ప్రియత్వం బయల్పడేటట్టు నాకు గెలుపు సిద్దింపజేయుము. ఓ భగవంతుడా! ఆశ్రితుల 
పాపాలను ఖండించటం వ్రతంగా గల నీవు ఈ సమయంలో నీ హృదయాన్ని నాపై ఉంచుము. నన్ను 
అను[గ్రహించుము!' 


వ. అని హృదయంబున' బ్రార్దించి యప్పార్థివోత్తముండు. 276 


ప్రతిపదార్థం: అని; హృదయంబునన్‌= మనస్సునందు; (ప్రార్థించి; ఆ; పార్టివ= రాజులలో; ఉత్తముండు= శ్రేష్టుడు అయిన 
ధర్మరాజు. 


తాత్సర్యం: అని మనస్సునందు శ్రీకృష్ణుడిని రాజ(శ్రేష్టుడైన ధర్మరాజు ప్రార్థించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. అచ్చపు భక్తికిన్‌ మది బ్రియంబున నొందిన ఫాలలోచనుం 
డిచ్చిన ప్రీతియోగమును నెక్కుడు భక్తియు నావహిల్లంగా 
నిచ్చలు గంధపుష్పములు నిష్టమెయిం బరిశోభితార్దనం 
బిచ్చుచు. దాను గొల్వ నుతి కెక్కిన యమ్మహనీయశక్తికిన్‌. 277 


ప్రతిపదార్థం: అచ్చపు-భక్తికిన్‌= తన స్వచ్చమైన భక్తికి; మదిన్‌= మనస్సునందు; ప్రియంబునన్‌+ఒందిన= సంతోషించిన; 
ఫాలలోచనుండు= ఫాలాక్షుడు(శివుడు); (ప్రీతియోగమును= సంతోషపుయుక్తి; ఎక్కుడు భక్తియున్‌= అధికభక్తియును; 
ఆవహిల్లంగాన్‌= కలుగగా; నిచ్చలున్‌= ఎల్లప్పుడును; గంధ-పుప్పములన్‌= గంధంతోను; పూలతోను; నిష్టమెయిన్‌= నియమంతో; 
పరిశోభిత+అర్భనంబు= (ప్రకాశించే పూజ; ఇచ్చుచున్‌; తాను(ధర్మరాజు); కొల్వన్‌= సేవించగా; నుతికిన్‌+ఎక్కిన= పొగడ్తకెక్కిన; 
ఆ+మహనీయ - శక్తికిన్‌= ఆ గొప్ప శక్యాయుధమునకు. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మనస్సునందు (పేమవలన కలిగిన స్వచ్చమైన భక్తికి శివుడు సంతోషంతో (ప్రసాదించిన స్తుతింపతగిన 
గొప్ప శక్తి అనే ఆయుధానికి ధ్యానం, మిక్కిలి భక్తి కలుగగా, నిత్యం గంధ పుష్పములతో మిక్కిలి (శ్రద్దతో 
(ప్రకాశవంతమైన పూజ చేస్తూ సేవించగా. 


మ. ప్రణతుండై రభసోదయాభినవదర్పస్పూర్తి శోభిల్లుచు 

న్మణిదండద్యుతిమంజరీస్పురణము నృంశోభిఘంటాపటు 

క్వణనంబున్‌ రిపుసైనికప్రకరదృక్కర్ణవ్యథం జేయ భీ 

షణరేఖంబగు దానిం బుచ్చుకొని చంచన్ముప్టిదృప్టుద్దతిన్‌. 278 
ప్రతిపదార్థం: ప్రణతుండై= నమస్కరించినవాడై; రభస= తీవ్రమయిన కోపమువలన; ఉదయ= పుట్టిన; అభినవ= కొంగ్రొత్త; 
దర్భ= గర్భముయొక్క; స్ఫూర్తిన్‌= తోచుటవలన; శోభిల్లుచున్‌= ప్రకాశించుచు; మణిదండ= రత్నములు పొదిగిన దండముయొక్క; 
ద్యుతి= కాంతుల; మంజరీ= గుత్తుల; స్ఫురణమున్‌= (ప్రకాశమును; సంశోభి= మిక్కిలి; (ప్రకాశించుచున్న; ఘంటా= 
గంటలయొక్క; పటు=బలమైన; కృణనంబున్‌= ధ్వనియును; రిపు= శత్రువుల; సైనిక= సేనలయొక్క; ప్రకర= సమూహముయొక్క; 
దృక్‌= కన్నులకు; కర్ల= చెవులకు; వ్యథన్‌= బాధను; చేయన్‌= కలిగించగా; భీషణ= భయంకరమగు; రేఖంబు= రూపము; 
అగు; దానిన్‌= ఆ శక్తిని; పుచ్చుకొని= తీసికొని; చంచత్‌= చలించుచున్న; ముష్టి= పిడికిలి; దృష్టి= చూపులయొక్క; ఉద్దతిన్‌= 
గర్వముతో. 


తాత్పర్యం: ధర్మరాజు శక్తికి నమస్కరించినవాడై, తీవ్రమైన కోపంవలన పుట్టిన (క్రొంగ్రొత్త గర్వపు స్ఫూర్తితో 
ప్రకాశిస్తూ రత్నాలు పొదిగిన దండముయొక్క కాంతుల పూలగుత్తుల ప్రకాశాన్ని మిక్కిలి వెలుగొందుతున్న గంటల 
గొప్ప ధ్వని, శత్రుసైనికుల సమూహాల కన్నులకు కాంతియు చెవులకు ధ్వనియు బాధను కలిగించగా - భయంకరమైన 
ఆ శక్తిని తీసికొని చలిస్తున్న పిడికిలితో చూపులలోని గర్వంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. అభిరామభీమాకారుండై. 279 


ప్రతిపదార్థం: అభిరామ= మనోహరమైన; భీమ= భయంకరమైన; ఆకారుండు+ఐ= ఆకారం కలవాడై. 


తాత్పర్యం: ధర్మరాజు మనోజ్ఞమయిన, భయంకరమైన రూపం కలవాడై. 


తే. నెరయుకినుకం బెన్వెడందయ్రై నిప్ప లురులు । కన్నుగగవ శల్యు( జూచిన నున్నయునికి 

నతండు నీటు గాకుండుట యరిది యయ్య | మాకు€ జూడంగ నప్పడు మనుజనాథ! 280 
ప్రతిపదార్థం: నెరయు= నిండైన; కినుకన్‌= కోపముతో; పెను= పెద్దగా; వెడంద ఐ= విశాలమై; నిప్పులు; ఉరులు= రాలు; 
కన్నుంగవన్‌= రెండు కన్నులతో; శల్యున్‌= శల్యుని; చూచినన్‌= చూడగా; ఉన్న ఉనికిన్‌= ఉన్నట్టుండగనే; అతండు= ఆ 
శల్యుడు; నీటు= నివురు(మసి); కాకుండుట= కాకపోవుట; మనుజనాథ!= మానవులకు ప్రభువైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; 
మాకున్‌= మాకు; చూడంగన్‌= చూడగా; అరిది= ఆశ్చర్యము; అయ్యెన్‌= అయ్యెను. 


తాత్సర్యం: నిండైన కోపంతో పెద్దగా విశాలమైన నిప్పులు రాలే కన్నులతో ధర్మరాజు శల్యుడిని చూడగా ఉన్నవాడున్నట్లే 
ఆ శల్యుడు నివురు (బూడిదు కాకపోవటం - ఓ ధృతరాష్ట్ర మహారాజా! చూడగా మాకు ఆశ్ళర్యమైనది. (ధర్మరాజు 
చూపులకు శల్యుడు నుసికాకపోవటం చూచేవారికి ఆశ్చర్యమైంది.) 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 133 


విశేషం: ఈ తేటగీతియందు శల్యుడు" “మనుజనాథ!' అనే పదములు తప్ప మిగిలిన వన్నియు అచ్చతెనుగు పదాలు. 
మూలం ఉన్నది ఉన్నట్టుగా అనువదించబడినది. మూలము: 


'నిరీక్షితోవై నరదేవరాజ్ఞా | పుతాత్మనా నిర్చుతకల్మషేణ । 

ఆభూ న్నయద్భస్మసా న్మద్రరాజ | స్తదద్భుతం మే ప్రతిభాతి రాజన్‌ ॥ (9-16-39) 

ఇక ఈ సందర్భంలో ధర్మజుడు 'ఫాలలోచనుడిచ్చిన ప్రీతియోగమును - నెక్కుడు భక్తియు నావహిల్లగా శక్తికి 
నమస్కరించి” నట్టు తిక్కయజ్య వర్షించాడు. (277వ పద్యం) ఇది అమూలకం. (ప్రీతియోగమంటే సంతోషయుక్తి (కూడిక). 
వ. ఇట్లు రౌద్రోద్రేకంబున( బురత్రయ దాహదోహలియగు శూలాయుధు లీల దోంప దుర్చిరీక్షుండై. 281 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ ప్రకారముగ; రౌద్ర= (క్రోధముయొక్క; ఉద్రేకంబునన్‌= పెరుగుదలవలన; పుర్మత్రయః= త్రిపురములను; 
దాహ= కాల్చుటయందు; దోహలి= ఉత్సాహము కలవాడు; అగు= అయినట్టి; శూల= (త్రిశూలము; ఆయుధు= ఆయుధముగా 
కలిగిన; శివుని; లీలన్‌= విధముగ; తోయన్‌= తోచగా; దుర్నిరీక్షుండై= చూడ శక్యము కానివాడై, 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా ధర్మరాజు మిక్కుటమైన (క్రోధం వలన త్రిపురాలను దహించే శివుడి విధంగా 
చూడశక్యం కానివాడై. 


నిశేషం: అలం: ఉపమ. 
ఉ. ఘోరతర ప్రకారమగు కుంచితబాహువిలాస మొప్ప వి 

స్తారము వింతయౌనురము సారతరంబుగ. జూచి వజ్రధా 

రారుచి సన్నిభప్రచురరశ్ములు పర్వంగ బిట్టువైచె న 

ద్దారుణశక్తి నవ్విభు( డుదాత్తసమిత్కృతికల్యు శల్యునిన్‌. 282 
ప్రతిపదార్థం: ఘోరతర= మిక్కిలి భయంకరమగు; (ప్రకారము= పద్దతి; అగు= కలిగినట్టి; కుంచిత= వంచబడిన; బాహు= 
భుజములయొక్క; విలాసము= ఒయ్యారము; ఒప్పన్‌= 'ప్రకాశింపగా; విస్తారము= విరివి అయిన; వింతయౌ= విస్మయకరమగు; 
ఉరము= వక్ష్యస్టలము; ఒప్పన్‌= ప్రకాళశింపగా; ఆ+విభుండు= (ప్రభువు అయిన ధర్మరాజు; ఉదాత్త= ఉన్నతమయిన; సమిత్కృతి= 
యుద్దము చేయుటయందు; కల్యున్‌= నేర్పుకలవాడయిన; శల్యునిన్‌= శల్యుని; చూచి; వజ్ర= వజ్రాయుధముయొక్క; ధారా= 
వాడియొక్క; రుచి= కాంతితో; సన్నిభ= సమానమయిన; ప్రచుర= విస్తారమయిన; రశ్ములు= కాంతులు(కిరణములు); పర్వం 
గన్‌= వ్యాపించగా; ఆ+దారుణశక్తిన్‌= శక్తి అను భయంకరాయుధమును; సారతరంబుగన్‌= మిక్కిలి బలముగా; బిట్టు= 
శీఘ్రముగా(వేగంగా); వైచెన్‌= విసిరెను. 


తాత్పర్యం: మిక్కిలి భయంకరమైన పద్దతి కలిగినట్టి పంచబడిన భుజాల ఒయ్యారం (ప్రకాశించగా, విరివి అయిన 
విస్మయకరమయిన వక్షస్థలం (ప్రకాశించగా ఆ ధర్మరాజు గొప్పయుద్దం చేయటంలో నేర్పరి అయిన శల్యుడిని 
చూచి, వజ్రాయుధపు అంచుల కాంతితో సమానమైన, విస్తారమైన కాంతులు వ్యాపించగా ఆ భయంకరమైన శక్తి 
అనే ఆయుధాన్ని విసిరాడు. 


తే. అట్లు పాండుభూపాలకు నగ్రసుతుండు | మద్రనాథుని వైచిన రౌద్రమెసంగ 
గంకటముదూటి వక్షంబు గడచి వెన్ను । వెడలిచని యమ్మహాశక్తి పుడమిం జొచ్చె. 283 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారముగా; పాండుభూపాలకు= పాండురాజుయొక్క; అ(గసుతు(డు= పెద్దకొడుకు అయిన 
ధర్మరాజు; మద్రనాథునిన్‌= మద్రదేశ ప్రభువైన శల్యుడిని; రౌద్రము= (క్రోధము; ఎసంగన్‌= విజృంభించగా; వైచినన్‌= కొట్టగా; 
ఆ+మహాశక్తి= ఆ గొప్ప శక్తి అను ఆయుధము; కంకటము= కవచము; తూటీ= (ప్రవేశించి; వక్షంబు= తొమ్ము; కడచి= దాటి; 
వెన్ను= వీపు; వెడలిచని= బయటకు వచ్చి; పుడమిన్‌= భూమిలో; చొచ్చెన్‌= (ప్రవేశించెను. 


తాత్సర్యం: ఆ ప్రకారంగా ధర్మరాజు క్రోధం విజృంభించగా శల్యుడివైపు ఆ మహాశక్తి ఆయుధాన్ని విసరగా అది 
ఆ శల్యుడి కవచంలో (ప్రవేశించి రొమ్ము చీల్చి, వీపునుండి బయటకు వచ్చి భూమిలో (ప్రవేశించింది. 


విశేషం: ఈ పద్యానికి మూలం: 'సా తస్య మర్మాణి విదార్య శుభ్ర మురో విశాలం చ తథైన భిత్వా। విదేశ గాం తోయమివా 
ప్రసక్తా యశోవిశాలం నృపతే ర్రహన్తీ। (శల్య - 17-50) 

వ్యాసభగవానుడు మూలంలో శక్తి ఆయుధాన్ని అద్భుతంగా వర్ణించాడు. దానిని ఇచటచూపటం న్యాయం. తిక్కన 
సంక్షేపంలో ఇది మరుగునపడినది. 


తతస్తు శక్తిం రుచిరోగ్రదండాం మణిప్రలేకోజ్వలితాం ప్రదీస్తామ్‌ । 
చిక్షేప వేగాత్సు భృశం నుహాత్మా నుద్రాధిపాయ ప్రవరః కురూణామ్‌ ॥ (40) 


దీప్తా మథైనాం ప్రహితాం బలేన సవిస్సులింగాం సహసా పతంతీమ్‌ | 
పైక్షంత సర్వే కురవః సమేతా దివోయుగాంతే మహతీమివోల్కామ్‌ ॥ (41) 


తాం కాలరాత్రీమిన పాశహస్తాం యమస్య ధాత్రీమిన చోగ్రరూపామ్‌ | 
స బ్రహ్మదండ ప్రతినూ నుమోఘాం ససర్జ యత్తోయుధి ధర్మరాజః ॥ (42) 


గస్ట ప్రగత్రాసనపాస భోజనైరభ్యర్చితాం సాండుసుతైః ప్రయత్నాత్‌ । 
సాంవర్తకాన్ని ప్రతిమాం జ్వలన్రీం కృత్యా మథర్యాంగిరసీమి నోగ్రామ్‌ ॥ (43) 


ఈశానహేతోః ప్రతినిర్మితాం తాం త్వష్టా రిపుణానుసుదేహభక్ష్యామ్‌ । 
భూన్యున్తరిక్షాది జలాశయాని ప్రసహ్య భూతాని నిహస్తు మీశామ్‌ ॥ (44) 


ఘంటాపతాకాం నుణివజభాజం వైడూర్య చిత్రాం తపనీయదండామ్‌ । 
త్వష్టా ప్రయత్నా న్నియమేన క్టుస్తాం బ్రహ్మద్విషా మంతరకరీముమోఘామ్‌ ॥ (45) 


బలప్రయత్నా దధిరూఢవేగాం మన్రెశ్ళ ఘోరై రభిమంత్ర్య యత్నాత్‌ | 
ససర్జ మార్లేణ చ తాం పరేణ వధాయ నుద్రాధిపతేస్తదానీవ్‌ ॥ (46) (9-16-46) 


తిక్కన అనువాదంలో ఈ వర్లనంలేదు. జౌచిత్యాన్ని సహృదయులైన విజ్ఞులు (గ్రహింతురుగాక! 


ధర్మరాజు శక్తి ప్రయోగించి శల్యునిం జంపుట (సం. 9-16-50) 
వ. ఇట్లు శక్తి బెడిదంపుటు రవడి నుచ్చిపోయిన. 284 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; శక్తి= శక్తి అను ఆయుధము; బెడిదంపు= భయంకరమగు; ఉరవడిన్‌= మిక్కిలి 
వేగముగా; ఉచ్చిపోయినన్‌= దూసికొని వెడలిపోగా. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 135 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా శక్తి అనే ఆయుధం భయంకరమైన వేగంతో శల్యుడిని కొట్టి వెడలిపోగా. 


చ. క్షతమున ముక్కునం జివులం. గన్నుల నొల్మెడు రక్త మంగ మా 
ఫ్నతముగ జేయంగా నతండు బోరగిలంబడియెన్‌ ధరం గర 
ద్వితయము సాంచి ధర్మజునిదిక్కు శిరంబుగ వజ్రదారుణా 
హతి( బడు భూరిభూధరమహత్తరశృ్ళంగముభంగి భూవరా! 285 


ప్రతిపదార్థం: భూవరా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; క్షతమునన్‌= గాయమువలన; ముక్కునన్‌= ముక్కునుండి; చెవులన్‌= 
చెవులనుండి; కన్నులన్‌= కన్నులనుండి; ఒల్కెడు= ఒలికెడు; రక్తము; అంగము= శరీరము; ఆప్ముతముగన్‌= తడిసినదిగా; 
చేయంగాన్‌= చేయగా; అతండు= ఆ శల్యుడు; ధరన్‌= భూమిపై; బోరగిలన్‌= రొమ్ము భూమిపై ఆనునట్టు; పడియెన్‌= 
వడిపోయనుః కరద్వితయము= రెండుచేతులు; చాంచి= సాగిలపడి; వజ్ర= వజ్రాయుధపు; దారుణ= భయంకరమయిన; 
ఆహతిన్‌= దెబ్బవలన; పడు= పడిపోయిన(కూలిన); భూరి= పెద్దది అయిన; భూధర= పర్వతముయొక్క; మహత్తర= మిక్కిలి 
గొప్పది అయిన; శృంగము= శిఖరము; భంగిన్‌= విధముగ; ధర్మజునిదిక్కు= ధర్మరాజువైపు; శిరంబుగన్‌= తల కలవాడుగా; 
ధరన్‌= భూమిపై; పడియెన్‌= పడిపోయెను. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! గాయం వలన ముక్కునుండి చెవులనుండి కన్నులనుండి ఒలికే నెత్తురు 
శరీరాన్ని తడిపివేయగా, ఆ శల్యుడు భూమిపై బోరగిలపడిపోయాడు. చేతులరెండూ చాచి, సాగిలబడి వజ్రాయుధం 
యొక్క భయంకరమైన దెబ్బవలన పడిపోయిన మిక్కిలి పెద్దదైన పర్వత శిఖరం విధంగా ధర్మరాజువైపు తల 
కలవాడుగా భూమిపై పడిపోయాడు. 


నిశేషం: అలం: ఉపమ. శల్యుండు-ఉపమేయం; పర్వతశిఖరం-ఉపమానం; భంగి(న్‌) - ఉపమావాచకం. పడిపోవుట - 
సమానధర్మం. పూర్ణోపమ. ఇక మూలంలో స్కందుడు కొట్టిన కౌొంచపర్వతమువలె శల్యుడు అయినట్టు కూడా వ్యాసుడు 
వర్షించాడు. తిక్కన ఇంద్రుడి వజ్రాయుధం వలన కూలిన పర్వతశిఖరంతో పోల్చి వర్ణించాడు. 


ఆ. _ భూమిమీంద నిట్లు బోరగిలంబడి | మద్రనాథు€ డొప్పె మానవేంద్ర! 
లేమయురమునందు లీలమై వ్రాలిన । ప్రాణనాథుం బోల్ప( బట్టు గాంగ. 286 


ప్రతిపదార్థం: మానవ= మనుజులకు; ఇం(ద్ర!= ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఇట్టు= ఈ ప్రకారముగ; 
భూమిమీందన్‌= నేలమీద; బోరగిలన్‌+పడి= రొమ్ము భూమిపై ఆనునట్టుగా పడి; మద్రనాథుండు= శల్యు(డు; లేమ= 
యౌవనవతి అయిన మగువయొక్క; ఉరమునందున్‌= వక్షస్టలముమీద; లీలమైన్‌= విలాసంతో; వ్రాలిన= ఒరిగిన; ప్రాణనాథున్‌= 
ప్రియుని(భర్తను); పోల్పన్‌= పోల్చుటకు; పట్టు= స్థానము; కాంగన్‌= అగునట్టుగా; ఒప్పెన్‌= ప్రకాశించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ (ప్రకారంగా నేలమీద బోరగిలపడి శల్యుడు యౌవనవతి అయిన మగువ 
వక్ష్యస్థ్టలంమీద విలాసంతో ఒరిగిన ప్రియుడితో పోల్చటానికి తగినట్టుగా ప్రకాశించాడు. 


విశేషం: రాజుకు భూనాథుడని పేరు. శల్యుడు రాజు, భూపాలుడు. భూమి స్తీ రూపిణి. అందువలన ఈ పద్యంలోని శల్య 
వర్లనం సముచితం. 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ధర్మసంగరమున ధర్మజుచే( జచ్చి | పొలిచె. జూడ మద్రభూవిభుండు 
విధియుతంబు గాంగ వేలిచి విడిచిన | నాజి యున్నయగ్ని ననుకరించి. 287 


ప్రతిపదార్థం: మద్రభూవిభుండు= మద్రదేశ (ప్రభువైన శల్యుడు; ధర్మసంగరమునన్‌= ధర్మయుద్దమునందు; ధర్మజునిచేన్‌= 
ధర్మరాజుచేత; చచ్చి= మరణించి; విధియుతంబు గాంగన్‌= వేద విధి విధానముతో కూడి; వేలిచి= హోమాగ్నియందు నేయి 
మొదలగు వానిని స్వాహాకారముతో సమర్పించి; విడిచినన్‌= వదలిపెట్టగా; ఆజి= ఆరిపోయి; ఉన్న= ఉన్నట్టి; అగ్నిన్‌= 
హోమాగ్నిని; అనుకరించి; చూ(డన్‌= చూడగా; పొలిచెన్‌= ఒప్పెను. 


తాత్సర్యం: శల్యుడు ధర్మయుద్దంలో ధర్మరాజు వలన మరణించి, వేదవిధివిధానసహి తంగా హోమాగ్గిలో స్వాహాకారంతో 
సమర్పించి విడిచిన ఘృతాదివస్తు సముదాయం హుతమై ఉపశమించి ఉన్నట్టి అగ్నిని అనుకరించి సాక్షాత్కరించాడు. 


విశేషం: శల్యుడి పవిత్రమూర్తిమత్య్యం, ధర్మస్వరూపం, వ్యక్తిత్వసత్యం - ఈ ఒక్క ఆటవెలది యందు సాక్షాత్కరించబడ్డాయి. 
భీష్ముడు ఎంతటి పరాక్రమవంతుడో, ధర్మస్వరూపుడో, శల్యుడూ అంతటివాడే. రెండు ధర్మాలకు పరస్పరసంఘర్షణమే శల్య 
ధర్మరాజుల యుద్దంలోని అంతరార్థం. ధర్మరాజుచేత మరణించటమే శల్యుడి ఉత్తమత్వానికి నిదర్శనం. హిరణ్యకశిపుని 
పుత్రుడు ప్రహ్లాదుడు; (ప్రహ్లాదుడి తమ్ముడు సంహ్లోదుడు. ఈ సంహ్హాదుడి అంశావతారం శల్యుడు. అసలు మహాభారతంలోని 
పాత్రలన్నీ అంశావతారాలే. 

“ప్రియయా కాన్తయా కాన్న పతమానమివోరసి । 

చిరం భుక్త్వా నసుమతీం ప్రియాం కాన్హా మిన ప్రభుః ॥ 

సర్వైరంగైః సమాశ్లిష్య ప్రసుప్త ఇన సో౭భవత్‌ | 

ధర్మ్యే ధర్మాత్మనా యుద్దే నిహతో ధర్మసూనునా । 


సమ్యక్‌ హుత ఇన స్విష్టః ప్రశాంతో గ్నిరివాధర్వరే ॥ (శల్య. 16-54, 55, 56) 


ఇవి పై రెండు ఆటవెలదులకు మూలాలు. ఎంతటి రమణీయ ఉపమాలంకారాలు! 


("a 


మ. కని శల్యానుజు. డేచి ధర్మసుతు నుగ్రస్పూర్తి శోభిల్లం దాం 
కిన నా భూపతి చిత్రచాపధరు(డై కేళీసమప్రక్రియన్‌ 
ధనువుం గేతువు( ద్రుంచి తోడన సముద్యద్దీప్త్రభల్లాహతిం 
దునిమెం గుండలకాంతమైన శిరమున్‌ దుర్జాంతదర్చంబునన్‌. 288 


ప్రతిపదార్థం: శల్య= శల్యుడియొక్క; అనుజుండు= తమ్ముడు; కని= చూచి; ఉగ్ర= భయంకరమయిన; స్ఫూర్తి= స్ఫురణము; 
శోభిల్లన్‌= ప్రకాశింపగా; ధర్మసుతున్‌= ధర్మరాజును; ఏచి= విజృంభించి; తా(కినన్‌= ఎదుర్కొనగ; ఆ భూపతి= ఆ ధర్మరాజు; 
చి.త్ర= ఆశ్చర్యజనకమయిన; చాప= ధనువును; ధరుడై= ధరించినవాడ్డై; క్రేభీ= క్రీడతో; సమ= సమానమయిన; 'ప్రక్రియన్‌= 
విధముతో; ధనువున్‌= వింటిని; కేతువున్‌= టెక్కెమును; (త్రుంచి= ఖండించి; తోడన= వెంటనే; సముద్యత్‌= సంసిద్దతతో; 
దీప్త= ప్రజ్వలించుచున్న; భల్ల= బల్లెముయొక్క; ఆహతిన్‌= దెబ్బతో; దుర్దాంత= సహింపశక్యంకాని; దర్పంబునన్‌= గర్వముతో; 
కుండల= కర్షకుండలములవలన; కాంతము= (ప్రకాశవంతము; ఐన= అయినట్టి; శిరమున్‌= తలను; తునిమెన్‌= ఖండించెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 137 


తాత్పర్యం: శల్యుడి తమ్ముడు శల్యుడి మరణాన్ని చూచి భయంకరాకారుడై (ప్రకాశిస్తూ, విజృంభించి ధర్మరాజును 
ఎదుర్కొనగా ధర్మరాజు ఆశ్చర్యజనకమైన వింటిని ధరించి, ఆటాడినట్టుగా శల్యుడి తమ్ముడి వింటిని టెక్కెమును 
ఖండించి, ఆ వెంటనే సంసిద్దతతో ప్రకాశిస్తున్న బల్లెంయొక్క దెబ్బతో సహింపశక్యం కాని గర్వంతో కర్షకుండలాలతో 

(©) అవి లా (37) 
కాంతిమంతమైన తలను ఖండించాడు. 


విశేషం: శల్యుడి తమ్ముడనియే కాని పేరులేదు- అగస్త్యభ్రాతవలె. ఇట్టివారు పురాణాలలో చాలామంది ఉన్నారు. 


వ. ఇట్లు శల్యుండు సోదర సహితంబుగా బడిన బాండవసైన్యంబు జనంబులు వృత్రవధం బొనరించు 
పాకశాసను( బ్రశంసించు బృందారకుల చందంబున నగ్గించి రమ్మొగ్గరంబునం దూర్యనినదంబులు 
సింహనాదంబులు. జెలంగ6 గలంగి కురుసేన విటిగి పజిచినం బోనీక పొడువుం డనుచు సాత్యకి 
వెనుకొనుటయు. గనుంగొని కృతవర్ముండు మార్మొనియె. నయ్యాదవసింహులరణంబు దారుణంబయ్యె 
నందు. 289 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; శల్యుండు; సోదరసహితంబుగాన్‌= తమ్ముడితోకూడ; పడినన్‌= మరణించగా; 
పాండవ= పాండవులయొక్క; సైన్యంబు= సైన్యముయొక్క; జనంబులు= సైనికులు; వృత్ర= వృత్రాసురునియొక్క; వధన్‌= 
సంహారమును; పొనరించు= చేయు; పాకశాసనున్‌= ఇంద్రుని; ప్రశంసించు= పొగడు; బృందారకుల= దేవతల; చందంబునన్‌= 
విధముగా; అగ్గించిరి= పొగడిరి(స్తుతించిరి; ఆ; మొగ్గరంబునన్‌= సేనావ్యూహమునందు; తూర్య= తూర్యములయొక్క; 
నినదంబులు= ధ్వనులు; సింహనాదంబులున్‌= సింహగర్జనములును; చెలంగన్‌= గోల చేయగా; కలంగి= కలతచెంది; 
కురుసేన= కౌరవులసైన్యము; విటిగి= ఓడిపోయి; పజచినన్‌= పాటిపోవుచుండగా; పోనీక= పోనీయక; పొడవుండు= పోట్టాడుడు; 
అనుచున్‌= అనుచు; సాత్యకి; వెనుకొనుటయున్‌= వెంటాడుటయును; కనుంగొని= చూచి; కృతవర్ముండు; మార్కొనియెన్‌= 
ఎదుర్కొనియెను; ఆ; యాదవసింహుల= యాదవ(శ్రేష్టులైన-సాత్యకి కృతవర్మలయొక్క; రణంబు= యుద్దము; దారుణంబు= 
భయంకరము; అయ్యెను; అందున్‌= ఆ యుద్దమునందు. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా శల్యుడు తమ్ముడితో కూడా మరణించగా పాండవుల సైన్యంలోని సైనికులు 
వృత్రాసురుడిని సంహరించిన మహేంద్రుడిని పొగడే దేవతల విధంగా పొగిడారు. అప్పుడు ఆ సేనావ్యూహంలో 
తూర్యధ్వనులు, సింహగర్జనలు శబ్దించగా కలతచెంది కురుసేన ఓడిపోయి పారిపోతూ ఉండగా 'పోట్టాడండి” 
అంటూ సాత్యకి వెంటాడటాన్ని చూచి కృతవర శై ఎదుర్కొన్నాడు. ఆ యాదవ శ్రేష్టలయొక్క యుద్దం భయంకరమైనది. 
ఆ యుద్దంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


సీ. కృతవర్మ సాత్యకి నతిశితశరదశ । కమున నొంచి తురంగముల యుబ్బు 
నుడిపి విబ్దునుముటయును నొండువింట న । బ్దలియు( డాతని మేనం బదిమెటుంగు 
టమ్ములు వటిపి రథ్యమ్ముల నరదంబు । సూతుని నథికినం జూచి కృపుండు 
దనతేరిపై. బెట్టుకొని తొలంగించె న । వ్వీరుపోరికి మూంక వెటిచి పఅచెం 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. గడి వెనుకొన్న పాండవోత్మరము నొకండ । నిలువరించె నుద్దండు(డై నీతనూజుం 
డంత వేటొక్కతే రెక్కి యరుగుదెంచి । తాంకె హార్టిక్యు( డరిసేన తల్లడిల్ల. 290 


ప్రతిపదార్థం: కృతవర్మ; సాత్యకిన్‌; అతి= మిక్కిలి; శిత= వాడిఅయిన; శర= బాణములయొక్క; దశకమునన్‌= పదింటితో; 
నొంచి= నొప్పించి; తురంగముల= గు[ర్రములయొక్క; ఉబ్బున్‌= పొంగు; ఉడిపి= పోగొట్టి; విల్‌= విల్లు(ధనువు); తునుముటయున్‌= 
ఖండించుటయును; ఒండు= మరియొక; వింటన్‌= ధనువుతో; ఆ+బలియు(డు= ఆ బలవంతుడు(సాత్యకి); ఆతని= ఆ 
కృతవర్మయొక్క; మేనన్‌= శరీరమునందు; పది; మెణుంగు= (ప్రకాశవంతమయిన; అమ్ములు= బాణములు; పణిపి= 
ప్రయోగించి; రథ్యమ్ములన్‌= గుర్రాలను; అరదంబున్‌= రథమును; సూతునిన్‌= సూతుని; నటికినన్‌= ఖండించగా; చూచి; 
కృపుడు; తన; తేరిపైన్‌= రథముమీద; పెట్టుకొని= ఉంచుకొని; తొలంగించెను= తప్పించెను; ఆ; వీరు= వీరుడయిన 
సాత్యకియొక్క; పోరికిన్‌= యుద్దమునకు; మూ(క= సైన్యము; వెజచి= భయపడి; పజచెన్‌= పాటిపోయెను; కడంగి= పూనికవహించి; 
వెనుకొన్న= వెంటాడిన; పాండవ= పాండవులయొక్క; ఉత్కరమున్‌= సమూహమును; నీతనూజుండు= నీయొక్క కొడుకు 
(దుర్యోధను(డు); ఒకండు+అ= ఒక్కడే; ఉద్దండుండై= అధికుడై; నిలువరించెను= ఆపెను; అంతన్‌= అంతలో; వేటొక్క= 
ఇంకొక; తేరు= రథము; ఎక్కి; హార్టిక్యుడు= కృతవర్మ; అరుగుదెంచి= వచ్చి; అరిసేన= శత్రుసేన; తల్లడిల్లన్‌= తొట్రుపాటు 
పడగా(చలింపగా); తాశెన్‌= ఎదిరించెను. 

తాత్సర్యం: కృతవర్మ సాత్యకిని మిక్కిలి వాడి అయిన పదిబాణాలతో నొప్పించి, గుర్రాల పొంగు పోగొట్టి, 
ధనువును ఖండించాడు. బలవంతుడైన సాత్యకి మరియొక ధనువుతో ఆ కృతవర్మ శరీరమునందు (ప్రకాశవంతమయిన 
పదిబాణాలు (ప్రయోగించి గుర్రాలను రథాన్ని, సూతుడిని ఖండించాడు. అది చూచి కృపుడు, కృతవర్మను తన 
రథంపై పెట్టుకొని అచ్చటనుండి తప్పించాడు. వీరుడైన ఆ సాత్యకి చేసే యుద్దానికి సైన్యం భయపడి పారిపోయింది. 
వెంటాడుతున్న పాండవసైన్యసమూహాన్ని దుర్యోధనుడు ఒక్కడే నిలువరించాడు. అంతలో ఇంకొక రథం ఎక్కి 
కృతవర్మ వచ్చి శత్రుసేన తొట్రుపాటు పడేటట్టు ఎదిరించాడు. 


వ. ఇ ట్లెదిర్ది పేరినయలుక( బాండవాగ్రజుండు గృతవర్ముని ఘోటకంబులను గీటడంగించినం గురునందనుం 
డా హృదికనందనుని నిజస్యందనంబున నిడుకొని యవ్వలికిం గొనిపోయె నప్పడు కృపాచార్యుండు గదిసిన 
నయ్యుధిష్టిరుం డాటిమ్ము లెమ్ములం గీలింప నతండు పదాటుతూపుల నాభూపాలుని( దదీయ తురంగంబుల 
నేసి నా సమయంబున. 291 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; ఎదిర్చి= ఎదిరించి; పేర్చిన= అధికమైన; అలుకన్‌= కోపముతో; పాండవ= పాండవులలో; 
అ(గజాండు= పెద్దవాడు అయిన ధర్మరాజు; కృత వర్శుని= కృత వర్మయొుక్క; ఫరోటకంబులను= గురములను; 
గీటడంగించినన్‌= చంపగా; గురునందనుండు= అశ్యృత్తామ; హృదికనందనుని= హృదికునియొక్క పుత్రుడయిన కృతవర్మను; 
నిజ= తనయొక్క; స్యందనంబునన్‌= రథమునందు; ఇడుకొని= ఉంచుకొని; అవ్వలికిన్‌= ఆవలకు; కొనిపోయెన్‌= తీసికొని 
పోయెను; అప్పుడు; కృపాచార్యుండు; కదిసినన్‌= కలియబడగా; ఆ+యుధిస్టిరుండు= ఆ ధర్మరాజు; ఆజు= ఆరు; 
అమ్ములు= బాణములు; ఎమ్ములన్‌= ఎముకలను; కీలింపన్‌= తగిలించగా; అతండు= కృపాచార్యుడు; పదాజు= పదియు 
ఆరు(పదహారు); తూపులన్‌= బాణములతో; ఆ భూపాలునిన్‌= ఆ ధర్మరాజును; తదీయ= ఆతడి; తురంగంబులన్‌= 
గుర్రములను; ఏసెను= కొట్టెను; ఆ సమయంబున. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా ఎదిరించి అతిశయించిన కోపంతో ధర్మరాజు కృతవర్మ గుర్రాలను చంపాడు. 
అశ్వత్భామ కృతవర్మను తన రధమునం దుంచుకొని ఆవలకు తీసికొని పోయాడు. ఆ సమయంలో కృపాచార్యుడు 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 139 


కలియబడగా ధర్మరాజు ఆరుబాణాలతో ఎముకలను కొట్టాడు. అంతట కృపాచార్యుడు పదహారు బాణాలతో 
ధర్మజుడిని, ఆతడి గుర్రాలను కొట్టాడు. ఆ సమయంలో. 


తే. భద్రకరి నెక్కి చామర ప్రకరవీజ । నములు ధవళాతపత్రవిభ్రమసమృద్ది 

యతిశయిల్ల సైన్యోత్సాహ మావహిల్లం । బొలిచె నెంతయు భవదీయపుత్రు( దధిప! 292 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! భవదీయ= మీయొక్క; పుత్రుండు= కుమారుడు అయిన దుర్యోధను 
డు; భ(ద్రకరిన్‌= భద్రగజమును(శుభమును కలుగచేయు ఏనుగు భద్రగజము); ఎక్కి; చామర= వింజామరలయొక్క; (ప్రకర= 
సమూహములయొక్క; వీజనములు= విసరుటలు; ధవళ= తెల్లని; ఆతప(త్ర= గొడుగులయొక్క; విభ్రమ= విలాసముయొక్క; 
సమృద్ది= అధికమయిన సంపద; అతిశయిల్లన్‌= ఆధిక్యమునందగా; సైన్య= సైన్యముయొక్క; ఉత్సాహము= ప్రయత్నము; 
ఆవహిల్లన్‌= కలుగగా; ఎంతయున్‌= మిక్కిలి; పొలిచెను= ఒప్పెను. ((ప్రకాశించెను) 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీ పుత్రుడు దుర్యోధనుడు భ(ద్రగజాన్ని ఎక్కి వింజామరల సమూహాలు 
వీస్తుండగా, తెల్లని గొడుగుల విలాససంపద విలసిల్లగా సైన్యంయొక్క ప్రయత్నం కలుగగా మిక్కిలి ప్రకాశించాడు. 


శల్యుచుట్టంబు లొక్కపెట్ట ధర్మరాజుం జుట్టుముట్టుట (సం. 9-17-3) 

ఉ. అమ్మనుజేంద్రు ముందటికి నార్పులతో. జనుదెంచి శల్యుచు 

ట్టమ్ములు సత్వరమ్ముగ6 గడంగి యనేకులు వీరయోధు లు 

గ్రమ్ముగ వీ(కం దేరులు పొగడ్తకు నెక్కంగ దీప్తమైన కో 

పమ్మున నేచి పాండవులపై నడరం గని పేరెలుంగునన్‌. 293 
ప్రతిపదార్థం: శల్యుచుట్టమ్ములు= శల్యుడి యొక్క చుట్టములు; అనేకులు; వీర= శూరులయిన; యోధులు= పరాక్రమవంతులు; 
సత్వరమ్ముగన్‌= వేగముగా; కడంగి= ప్రయత్నించి; ఆ+మనుజేంద్రు= ఆ ధర్మరాజు; ముందటికిన్‌= ముందునకు; ఆర్పులతోన్‌= 
అరుపులతో; చనుదెంచి= వచ్చి; సత్వరమ్ముగన్‌= శీఘ్రంగా; కడంగి= పూని; అనేకులు= పెక్కులు; వీరయోధులు; ఉగ్రమ్ముగన్‌= 
భయంకరంగా; వీ(కన్‌= పరాక్రమంతో; తేరులు= రథాలు; పొగడ్తకున్‌= స్తుతికి; ఎక్కంగన్‌; దీప్తమైన= (ప్రకాశవంతమయిన; 
కోపమ్మునన్‌= కోపముతో; ఏచి= విజృంభించి; పాండవులపైన్‌= పాండవులమీద; అడరన్‌= విజృంభించుట; కని= చూచి; 
పేరు= పెద్ద; ఎలుంగునన్‌= కంఠధ్వనితో. 


తాత్సర్యం: శల్యుడి చుట్టాలు పరాక్రమవంతులైన యోధులు అనేకులు వేగంగా ప్రయత్నించి ఆ ధర్మరాజు 
ముందుకు పెడబొబ్బలు పెట్టుతూ వచ్చి చుట్టుముట్టగా పరాక్రమంతో కోపంతో విజృంభించి పాండవులమీద 
విజృంభించటాన్ని చూచి పెద్ద కంఠధ్వనితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం: ఈ పద్యమునకు మూలం చిన్న అనుష్టుప్పు. 


శల్యేఃథ నిహతే రాజన్‌ మద్రరాజ పదానుగాః | 
రథాః సస్తశతా వీరా నిర్యయు ర్మహతో బలాత్‌ ॥ (9-17-1) 


వ. అన్నరనాథుండు. 294 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: ఆ+నరనాథుండు= ఆ దుర్యోధనుడు. 
తాత్సర్యం: ఆ దుర్యోధనుడు. 


తే. మీర లేర్చ్పడ వడి. దలమిగిలి చనంగ । వలదు నామోల బలుపారి నిలువుండనియె 

వారు నిలువక పాండవబలము చేవ । దటుగ( జొచ్చి యుధిష్టిరు. దా(కి రధిప! 295 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజ!; మీరలు= మీరు; ఏర్పడన్‌= తేటపడునట్టు; వడిన్‌= వేగముగా; తలమిగిలి= 
ముందుకు; చనంగన్‌= వెడలగ; వలదు; నామ్రోలన్‌= నా ఎదుట; బలుపు+ఆరి= బలము కలిగి; నిలువుండు; అనియెన్‌= 
అనియెను; వారు నిలువక; పాండవబలము= పాండవుల సైన్యముయొక్క; చేవ= ధైర్యము; తయుగన్‌= తగ్గిపోవునట్టు; చొచ్చి= 
ప్రవేశించి; యుధిస్టిరున్‌= ధర్మరాజును; తాంకిరి= ఎదుర్కొనిరి. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మీరు వేగముగా ముందుకు వెడల వద్దు. నా ఎదుట బలంగా నిలవండి.” 
అని దుర్యోధనుడు శల్యుడి చుట్టాలను వారించినా వారు నిలువక పాండవబలముయొక్క ధైర్యం తరిగిపోవునట్టు 
(ప్రవేశించి ధర్మరాజును ఎదుర్కొన్నారు. 


వ. ఇట్లు చలంబున నవ్విభుం దలపడి వివిధాస్త్రంబులు గుప్పించి నొప్పించినం గవ్వడియును వడముడియు. 
గవలును ద్రౌపదికొడుకు లేవురును గోవిందుతమ్ముండును ధృష్టద్యుమ్నుండును శిఖండియును 
జండరయంబున నుద్దండచతురంగ సమేతులై యా రథికుల( బొదువుటయును వారలు వీరోద్రేకంబున 
సైన్యసాగరంబున నున్మదమకరప్రకరంబులవిధంబున విహరించి రట్లు పాండవసేనాసంక్షోభసంపాదులగు 
నాజోదుల యాటోపం బాలోకించి గాంధారపతి గాంధారేయు నాలోకించి. 296 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగ; చలంబునన్‌= మాత్సర్యముతో; ఆ; విభున్‌= ప్రభువు అయిన ధర్మరాజును; తలపడి= 
ఎదుర్కొని; వివిధాస్తంబులు= నానావిధములయిన ఆయుధములు; కుప్పించి= ఒక్కసారిగా ప్రయోగించి; నొప్పించినన్‌= 
బాధించగా; కవ్వడియును= అర్జ్హునుడును; వడముడియున్‌= భీముడును; కవలును= నకుల సహదేవులును; (ద్రౌపదికొడుకులు= 
ద్రౌైపదియొక్క పుత్రులు; ఏవురును= అయిదుగురును; గోవిందు= శ్రీకృష్ణుడియొక్క; తమ్ముండును= తమ్ముడు అయిన 
సాత్యకియును; ధృష్టద్యుమ్నుండును; శిఖండియును; చండ= తీవ్రమయిన; రయంబునన్‌= వేగముతో; ఉద్దండ= అధికమయిన; 
చతురంగ= చతురంగ సైన్యములతో; సమేతులై= కూడినవారై; ఆ రథికులన్‌= రథముపై నుండి యుద్దము చేయు ఆ 
యోధులను; పొదువుటయును= (క్రమ్ముకొనుటయును; వారలు= వారు; వీర= పరాక్రమముయొక్క; ఉద్రేకంబునన్‌= అధికమయిన 
ఆవేశమువలన; సైన్య= సేనలు అనెడి; సాగరంబునన్‌= సము(ద్రమునందు; ఉన్మద= మదించిన; మకర= మొసళ్ళయొక్క; 
ప్రకరంబుల= సమూహములయొక్క; విధంబునన్‌= (ప్రకారముగా; విహరించిరి= వేడుకగా తిరిగిరి; అట్టు; పాండవ= 
పాండవులయొక్క; సేనా= సేనలకు; సంక్షోభ= అలజడిని; సంపాదులు= కలిగించినవారు; అగు= అయినట్టి; ఆ జోదుల= 
ఆ యోధులయొక్క; ఆటోపంబు= ఆడంబరము; ఆలోకించి= చూచి; గాంధార= గాంధారదేశమునకు; పతి= భర్త(అనగా 
గాంధారరాజు శకుని); గాంధారేయున్‌= గాంధారిపుత్రుడైన దుర్యోధనుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఈ (ప్రకారంగా మాత్సర్యంలో ఆ ధర్మరాజును చుట్టుముట్టి నానావిధాలయిన ఆయుధాలు ఒక్కసారిగా 
ప్రయోగించి బాధించగా అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపదికొడుకులైన ఉపపాండవులు, సాత్యకి, 
ధృష్టద్యుమ్నుడు, శిఖండియును తీవ్రమైన వేగంతో అధికమైన చతురంగబలాలతో కూడి ఆ యోధులను చుట్టుముట్టారు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 141 


ఆ శల్యుడి చుట్టములు పరాక్రమావేశపరులై సేన అనే సముద్రంలో మదించిన మొసళ్ళయొక్క గుంపుల విధంగా 
వేడుకగా తిరిగారు. ఆ ప్రకారంగా పాండవసైన్యాల అలజడిని సంపాదించినట్టి ఆ మద్రదేశయోధుల ఆడంబరాన్ని 
చూచి శకుని దుర్యోధనుడితో. 


విశేషం: అలం: ఉపమ. రూపకానుప్రాణితం. 


తే.  'మద్రవిభువారి నిమ్మెయి మార్తు రాగి | కొనంగ మనకు నుపేక్షింప€ జనునె” యనుడు 
నతండు 'నామాట వినక వా రరిగి రేమి । సేయువారము? చెప్ప మౌచిత్య మనియె' 297 


ప్రతిపదార్థం: మద్రవిభు= మధద్రదేశపు అయిన శల్యునికి సంబంధించిన; వారిన్‌= వారిని; ఇమ్మెయిన్‌= ఈ విధముగా; 
మార్తురు= చంపుదురు; మనకున్‌= మనకు; ఆగికొనగన్‌= అడ్డగించుటకు; ఉపేక్షింపన్‌= అ(శ్రద్దచేయగా; చనునె?= చెల్టునా? 
(తగునా?); అనుడున్‌= శకుని ఇట్టు అనగా; అతండు= ఆ దుర్యోధనుడు; నామాట; వినక= వినకుండా; వారు; అరిగిరి= 
వెడలిరి; ఏమి చేయువారము?= చేయగలము?; జౌచిత్యము= ఉచితమార్గము; చెప్పుము; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: 'శల్యుడికి సంబంధించిన వారిని పాండవులు ఈవిధంగా చంపుతారు. ఆ పాండవులను అడ్డగించటానికి 
మనకు అశ్రద్ద చేయతగునా?' శకుని ఇట్టా చెప్పగా దుర్యోధనుడు ఇట్టా అన్నాడు. 'ఆ శల్యుడి అనుచరులు నామాట 
వినకుండ వెళ్ళారు. ఏమి చేయగలం? ఉచితమయిన మార్గం చెప్పుము”. అన్నాడు. 


వ. అనినన్నునాపరివారంబును రక్షింపను దగవెటింగింపను నర్హుండ వీవకాదె?' యనుమాట లాడిన నతండు 
ప్రీతుండై బలపరిపాలనంబును గర్జంబు సెప్పటయును దనపనిగా మనంబునంబూని యవి దోంచునట్టి 
యుచితవచనంబుల నవ్వసుమతీపతికి. బ్రియం బాపాదించి. 298 


ప్రతిపదార్థం: అని; నన్నున్‌; నాపరివారంబును= నాయొక్క పరిజనమును; రక్షింపను= రక్షించుకొనుటకు; తగవు= న్యాయము 
(మార్గము); ఎటింగింపను= తెలియచెప్పుటకు; -ఈవ= నీవే; అర్హుండవు= తగినవాడవు; కాదె?= కాదా?; అను= అనెడి; 
మాటలు= పలుకులు; ఆడినన్‌= పలికిన; అతండు= ఆ శకుని; ప్రీతుండై= సంతోషించినవాడై; బల= సైన్యముయొక్క; 
పరిపాలనంబును= నిలుపుటను(కాపాడుటను); కర్ణంబు= కార్యము; చెప్తుటయును= చెప్తుటకూడా; తనపనిగాన్‌= తనయొక్క 
పనిగా(కార్యముగా); మనంబునన్‌= మనస్సునందు; పూని= తలచి; అవి; తోయనట్టి= తోచునట్టి; ఉచిత వచనంబులన్‌= 
న్యాయమయిన మాటలతో; ఆ+వసుమతీ పతికిన్‌= రాజు దుర్యోధనుడికి; ప్రియంబు= సంతోషము; ఆపాదించి= కలిగించి. 


తాత్పర్యం: దుర్యోధనుడు శకునితో ఇట్టా అని, “నన్ను నా పరిజనాన్ని రక్షించుకొనటానికి తగిన మార్గాన్ని 
న్యాయాన్ని తెలియచెప్పటానికి నీవై సమర్భుడవుకదా!' అనగా - ఆ శకుని సంతోషించినవాడై తన పనిగా మనస్సునందు 
తలచి, ఉచితవచనాలతో ఆ దుర్యోధనుడికి సంతోషం కలిగించి. 


చ. “వినుము నరేంద్ర! సైనికులు విక్రమలీల నరాతిసేన సొ 
చ్చిన బతి గావకున్న నుపజీవులు మెత్తుర? యన్న 'గాతు గా” 
కని బహుతూర్యనాదములు నార్వులునుం జెలంగంగ6 ద్రోచి య 


జ్ఞనపతి వీళమై నడరె సైన్యయుతంబుగ సత్వరంబుగన్‌. 299 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ప్రభువు అయిన (అనగా రాజు అయిన దుర్యోధనా!); వినుము; సైనికులు; విక్రమ= 
పరాక్రమముయొక్క; లీలన్‌= విలాసముతో; అరాతి= శృత్రువులయొక్క; సేన= సైన్యము; చొచ్చినన్‌= (ప్రవేశించగా; పతి= 
అధిపతి; కావకున్నను= రక్షించకున్నచో; ఉపజీవులు= రాజుపై ఆధారపడి జీవించువారు; మెత్తురె?= మెచ్చుకొందురా?; 
అన్నన్‌= అనగా; కాతున్‌= రక్షింతును గాక అని; బహు= పలు; తూర్యనాదములును= తూర్య ధ్వనులును; ఆర్పులునున్‌= 
అరుపులును; చెలంగంగన్‌= ధ్వనించగా; త్రోచి= లెక్కజేయక; ఆ+జనపతి= ఆ దుర్యోధనుడు; సత్వరంబుగన్‌= మిక్కిలి 
వేగముగా; సైన్యయుతంబుగన్‌= సేనా సమేతముగా; వీ(కమైన్‌= పరాక్రమముతో; అడరెన్‌= అతిశయించెను. 


తాత్సర్యం: 'ఓ దుర్యోధన మహారాజా! ఆలకించుము. సేనలు పరా[క్రమవిలాసంతో శత్రు సైన్యమునందు 
ప్రవేశించినప్పుడు వారి అధిపతి రక్షించకపోతే వారిపై ఆధారపడి జీవించేవారు మెచ్చుకొంటారా?” అని శకుని అనగా 
వారిని రక్షిస్తాను-' అని పలు తూర్యధ్వనులు, సైనికుల అరుపులు వ్యాపించగా, వాటిని దుర్యోధనుడు లెక్కచేయక 
మిక్కిలి వేగంగా సేనాసమేతంగా పరాక్రమంతో విజృంభించాడు. 
క. అంత ధనంజయ కిమీ । రాంతకముఖ యోధవర మహాస్త్రప్రకరం 

బంతకుకడ కనిచె. బరి । శ్రాంతంబగు మద్రనాథు రథిక చయంబున్‌. 300 
ప్రతిపదార్థం: అంతన్‌= అంతలో; ధనంజయ= అర్జునుడు; కిమ్మీరాంతక= భీముడు; ముఖ= మున్నగు; యోధవర= 
(శ్రేష్టులయిన యోధులయొక్క; మహా= గొప్పు; అస్త్ర= మం(త్రపూతములయిన ఆయుధములయొక్క; (ప్రకరంబు= సమూహం; 
పరిశ్రాంతంబు= మిక్కిలి అలసిపోయింది; అగు= అయినట్టి; మద్రనాథు= శల్యుడియొక్క; రథిక= రథికయోధులయొక్క; 
చయంబున్‌= సమూహమును; అంతకుకడకున్‌= యమునియొద్దకు; అనిచెన్‌= పంపించెను. 
తాత్పర్యం: అంతలో దుర్యోధనుడు సేనాసమేతుడై విజృంభించగా అర్జునుడు, భీముడు మొదలైన యోధ శ్రేష్టుల 
గొప్ప గొప్ప అస్త్ర సమూహాలు అలసిపోయిన ఆ శల్యుడి రథిక సమూహాలను యముడి మందిరానికి పంపాయి 
(సంహరించాయి). 


వ. ఇవ్విధంబున. 301 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా. 
మ. _ అరులం గీటడంగించి పాండుసుతు సైన్యం బుజ్జి పై గ్రమ్మినం 

గురుభూనాయకుసేన నొచ్చి కలయం గూలన్‌ ధరన్‌ గుంపులై 

తిరుగం బాజంగ6 జొచ్చె విచ్చె మరలన్‌ దిగ్గాంతి వాటిల్ల స 

త్వరతన్‌ నల్గడం బాటి నవ్విభు(డు గర్వం బేది వెల్వెల్లంగన్‌. 302 
ప్రతిపదార్థం: అరులన్‌= శత్రువులను; గీటడంగించి= చంపి; పాండుసుతు= ధర్మరాజుయొక్క; సైన్యంబు= సేన; ఉబ్బి= 
సంతోషించి; పైన్‌+(క్రమ్మినన్‌= మీదపడి వ్యాపించగా(చుట్టుముట్టగా); కురుభూనాయకు= దుర్యోధనుడియొక్క; సేన= సైన్యము; 
నొచ్చి= బాధచెంది; గుంపులై= (ప్రోగులై; ధరన్‌= భూమిపై; కూలన్‌= కూలిపోగా; కలయన్‌= అంతటా; తిరుగన్‌= వెనుతిరిగి; 
పాజంగన్‌= పాటీపోవను; చొచ్చెన్‌= ప్రయత్నించెను; మరలన్‌= తిరిగి; దిగ్రాంతి= ఆశ్చర్యకరమయిన (భ్రమ; పాటిల్లన్‌= 
కలుగగా; విచ్చెన్‌= విడివడిపోయెను; ఆ+విభుండు= ప్రభువు అయిన ఆ దుర్యోధనుండు; గర్వంబు= దర్పంబు; ఏది= నశించి; 


వెల్వెల్లంగన్‌= వెలవెలపోవగా; సత్వర= మిక్కిలివేగిరపాటుతో కూడిన; గతిన్‌= గమనముతో; నల్గడన్‌= నాలుగుదిక్కులకు; 
పాఠటెను= పారిపోయెను. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 143 


తాత్సర్యం: ధర్మరాజు సైన్యం శత్రువులను చంపి సంతోషించి మీదపడగా దుర్యోధనుడి సైన్యం బాధచెంది ్రోగులై 
నేలపై కూలి, వెనుతిరిగి పారిపోవటానికి ప్రారంభించింది. మరల ఆశ్చర్యకరమైన భ్రమ కలుగగా విడిపోయింది. 
ఆ దుర్యోధనుడు దర్పం నశించి వెలవెలపోగా మిక్కిలి వేగిరపాటుతో కూడిన గమనంతో నలుదిక్కులకు పారిపోయింది. 


క. మనవారి కపుడు భీష్ముని ।; చనుటయు. గోదండగురుని సమయుటయును గ 
ర్హుని పొలియుటయును గ్రొత్తె । మనమున వెనుంబాటు గదిరె మనుజాధీశా! 303 
ప్రతిపదార్థం: మనుజాధీశా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!) అపుడు= ఆ సమయమున; మనవారికిన్‌= మన సైన్యమునకు; 


భీష్ముని= భీష్మునియొక్క; చనుటయును= పోవుటయును; కోదండగురుని= (ద్రోణుని; సమయుటయును= చనిపోవుటయును; 
కర్ణుని; పాలియుటయును= చనిపోవుటయును; (క్రొత్తె; మనస్సునందు; వెనుంబాటు= విషాదము; కదిలె(న్‌)= కలిగెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో మన సైన్యానికి భీష్ముడి, (ద్రోణుడి, కర్షుడి మరణాలు 
క్రొత్తగా మనస్సులలో విషాదం కలిగించాయి. 


విశేషం: మూలము: భీష్మే ద్రోణే చ నిహతే సూతపుత్రే చ భారత | యద్దుఃఖం తవ యోధానాం భయం చాసీ ద్విశాంపతే' 
(9-18-5) 


వ. అప్పు డద్దిక్కు జనంబులు. 304 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ+దిక్కు= ఆ వైపు; జనంబులు= జనులు. 


తాత్పర్యం: ఆ సమయంలో పాండవపక్షంలోని జనులు. 


చ. ధరణికి నింక నాయకుండు ధర్మతనూజుండు నేం దవశ్యముం 
గురుపతి గూలు నెవ్వగలకుం గుదురయ్యెడు నాంబికేయు. డు 
ద్దురు లగు పాండునందనుల దుర్దమభంగి యెణింగి ధర్మత 
త్వరులకు గెల్పు బ్రాంతె? హరిభక్తులం బొందవె భూరిసంపదల్‌? 305 


ప్రతిపదార్థం: ఉద్దురులు= బలవంతులు; అగు= అయినట్టి; పాండునందనులు= పాండవులయొక్క; దుర్ద్ణమ= 
సహింపశక్యముకాని; భంగి= విధము; యెటింగి= తెలిసికొని; ఇంకన్‌; ధరణికిన్‌= భూమికి; నాయకు(డు= (ప్రభువు(రాజు); 
ధర్మతనూజుండు= ధర్మరాజు; నేండు= ఈనాడు; అవశ్యమున్‌= తప్పకుండ; కురుపతి= దుర్యోధనుడు; కూలున్‌= మరణించును; 
ఆంబికేయు(డు= ధృతరాషు(డు; నెవ్వగలకున్‌= ఆపదలకు; కుదురు= అనుకూలుడు; అయ్యెడున్‌= అగును; ధర్మ= 
ధర్మమునందు; తత్సరులకున్‌= లగ్నమయిన మనస్సుకలవారికి; గెల్పు= విజయము; టబ్రాంతె?= దుర్లభమా?; హరి= విష్ణు; 
భక్తులన్‌; భూరి= గొప్ప; సంపదలు= ఐశ్వర్యములు; పొందవె?= ్రాప్రించవా? ((ప్రాప్తించునని అర్థము.) 


తాత్సర్యం: బలవంతులైన పాండవుల సహింపశక్యంకాని విధం తెలిసికొని పాండవపక్షంలోని జనులు ఇంక ఈ 
భూమికి రాజు ధర్మరాజు; ఈనాడు దుర్యోధనుడు తప్పకుండ మరణిస్తాడు. ధృతర్మాష్టుడు ఆపదల పాలౌతాడు. 
ధర్మమునందు మనస్సు లగ్నమైనవారికి జయం దుర్లభం కాదు. విష్ణుభక్తులకు అనంత ఐశ్వర్యాలు కలుగుతాయి. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. సామాన్య విషయం విశేష విషయంతో కాని, విశేష విషయం సామాన్య విషయంతోకాని 
సమర్థిస్తే అర్జాంతరన్వాసం. సామాన్యంతో - విశేషం - విశేషంతో సమర్థించినా అర్జాంతర న్యాసమే. ఇక్కడ రెండు సామాన్య 
విషయాలు ఉన్నాయి. 'ధర్మతత్సరులకు గెల్పు (బ్రా(తె” హరిభక్తుల. బొందవె భూరిసంపదలొ ఈ రెండు సామాన్య 
విషయాలతో - “ఇంక ధరణికి నాయకు(డు ధర్మతనూజు(డు” అనే విశేష విషయం సమర్థించబడింది. ధర్మతత్సరత, హరిభక్తి- 
ఈ రెండూ పాండవులకు - అందునా ధర్మరాజునకు ఎక్కువగా ఉన్నాయి. 


వ. అని రట్టియెడ నీ కొడుకు నిజసారథిం జూచి 'మనబలం బాహవంబున కోహటించి పాజెడు నిత్తటి నేను 
బరవసంబు సేసిన గాని నిలువ దవ్విధంబునకు రథం బనువై యుండ. జేసి చేర దె' మ్మనిన వాం డట్ల 
చేయ నతం డేనుంగు డిగ్గి రథంబెక్కి యెక్కుడు మగ(టిమిం బొంగునంగంబులతో సైనికుల కడ్డంబు సని 
యెలుం గెత్తి. 306 


ప్రతిపదార్థం: అనిరి; అట్టియెడన్‌= ఆ సమయమున; నీ కొడుకు; నిజ= తనయొక్క; సారథిన్‌; చూచి; మనబలంబు= 
మనయొక్క సైన్యము; ఆహవంబునకున్‌= యుద్దమునకు; ఓహటించి= వెనుదీసి; పాటెడున్‌= పారిపోవుచుండెను; ఈ+తటిన్‌= 
ఈ సమయమున; నేను; బరవసంబు= ధైర్యము; చేసినన్‌= కలుగచేసిన; కాని; నిలువదు= నిలిచి ఉండదు; ఆ+విధంబునకున్‌= 
ఆ ప్రకారముగా చేయుటకు; రథంబు; అనువై= అనుకూలమై; ఉండన్‌= ఉండుటను; చేసి; చేరన్‌= చేరుటకు; తెమ్ము= 
తీసికొనిరమ్ము; అనినన్‌= అనగా; వాడు; అట్ట= ఆ విధముగానే; చేయన్‌= చేయగా; అతండు= అతండు(దుర్యోధనుండు); 
ఏనుంగు= ఏనుగు; డిగ్గి= దిగి; రథంబు; ఎక్కి; ఎక్కుడు= అధికమయిన; మగంటిమిన్‌= పౌరుషమువలన; పొంగు= ఉబ్బు; 
అంగంబులతోన్‌= అవయవములతో; సైనికులకున్‌= సేనలకు; అడ్డంబు= అడ్డముగ; చని= వెడలి; ఎలుంగు= పెద్దకంఠధ్వని; 
ఎత్తి. 


తాత్సర్యం: “ఇంక ధర్మరాజు నాయకుడు” అని పాండవ పక్ష జనులు అన్నారు. ఆ సమయంలో నీ పుత్రుడు 
దుర్యోధనుడు తనసారథిని చూచి 'మన సైన్యం యుద్దానికి వెనుదీసి పారిపోతున్నది. ఈ సమయంలో నేను ధైర్యం 
కలిగిస్తే కాని నిలిచి ఉండదు. ఆ ప్రకారంగా చేయటానికి రథం అనుకూలమయినది. తెమ్ము' అని అనగా సారథి 
ఆ విధంగా చేయగా దుర్యోధనుడు ఏనుగు దిగి రథా న్నెక్కి అధికమైన పౌరుషం వలన ఉబ్బిన అవయవాలతో 
సైనికులకు అడ్డంగా వెడలి పెద్దకంఠధ్వనితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. “ఎక్కడం బోవ వచ్చు? గిరులేనియు( గాననభూము లైన దో 
నెక్కియు6 జొచ్చియుం బగతు రేడ్తెజం గిట్టి చలంబునం దలల్‌ 
ద్రొక్కక తక్క రట్లయిన దుర్గతి వాటిలు బోక నిల్చి బే 
రుక్కున( బోరినన్‌ సుగతి యొండెను సంపద యొండె. జొప్పడున్‌. 307 


ప్రతిపదార్థం: ఎక్కడన్‌= ఎక్కడకు; పోవన్‌= పోవను; వచ్చున్‌?= వచ్చును?; గిరులు= పర్వతములు; ఏనియున్‌= అయినా; 
కానన= అరణ్య; భూములు; అయినన్‌; తోన్‌= తోడనే; ఎక్కియున్‌= ఎక్కియును; చొచ్చియున్‌= ప్రవేశించియును; పగతురు= 
శత్రువులు; ఏడ్తెజన్‌= పరా(క్రమముతో; కిట్టి= సమీపించి; చలంబునన్‌= మాత్సర్యముతో; తలల్‌= శిరములు; (త్రొక్కక= 
(త్రొక్కకుండ; తక్కరు= విడువరు; అట్టు= ఆ (ప్రకారముగ; అయినన్‌= అయినచో; దుర్గతి= నరకము; పాటిలున్‌= 
కలుగును; పోక= పారిపోకుండా; నిల్చి= నిలిచి; పేరు= పెద్ద; ఉక్కునన్‌= శౌర్యముతో; పోరినన్‌= పోరాడినచో; సుగతి= 
స్వర్గము; ఒండెను= కానీ(ఐనా); సంపద; ఒండెన్‌= కానీ (ఐనా); చొప్పడున్‌= కలుగును. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 145 


తాత్పర్యం: 'ఎక్కడకు పోవచ్చును? పర్వతా లైనా, అరణ్యా లయినా వెంటనే ఎక్కి, చొచ్చి కూడా శత్రువులు 
పరాక్రమంతో సమీపించి మాత్సర్యంతో తలలు త్రొక్కకుండా విడువరు. ఆ ప్రకారంగా జరిగితే నరకం కలుగుతుంది. 
అట్లా పారిపోకుండా నిలిచి గొప్ప పరా(క్రమంతో పోరాడితే స్వర్గం అయినా, సంపద అయినా కలుగుతుంది. (పోరాడి 
మరణిస్తే స్వర్గం - జయిస్తే సంపద కలుగుతాయని తాత్సర్యం.) 


వ. అట్లుం గాక. 308 


ప్రతిపదార్థం: అట్టున్‌= ఆ విధంగా; కాక= కాకుండ. 


తాత్పర్యం: ఆ విధంగా కాక. 


క పాండవబల మల్పంబై । యుండం గృష్టుండు ధనంజయుండును డప్పిం 
బెండువడంగ6 గని మనకును । గం డడంగంగ నేల? గెలుపు గైకొన వచ్చున్‌.” 309 


ప్రతిపదార్థం: పాండవబలము= పాండవులయొక్క సైన్యము; అల్పంబు= తక్కువ(స్వల్పము); ఐ= అయి; ఉండన్‌= ఉండగా; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; ధనంజయుండును= అర్జునుడును; డప్పిన్‌= దాహముతో; బెండువడంగన్‌= బలహీనతనొందగా; కని; 
మనకును= మనకును; గండడంగంగన్‌= పరాక్రమహీనులగుట; ఏల?= ఎందులకు?; గెలుపు= జయము; కైకొనవచ్చున్‌= 
పొందవచ్చును. 


తాత్పర్యం: పాండవుల సైన్యం తక్కువగా ఉండగా, శ్రీకృష్ణుడు అర్జునుడు దాహంతో బలహీనత పొందగా, మనం 
పరాక్రమహీనుల మవటం ఎందులకు? గెలుపు పొందవచ్చును. 


వ. అని పలికి కరతలం బెత్తి నిలునిలుమనిన నీబలం బతని నగ్గించుచు మరలె. నమ్మేటిమగండు ముంగలి 
యయి నిలిచి పొంగారం గవియు కౌంతేయసేనానముద్రంబునకు. జెలియలికట్ట యం. 
నయ్యవసరంబునందు మునుకొని వడిం దటుము వడముడిం బొదివి మనపదాతిప్రకరంబు దర్పంబున 
నార్పులు బొబ్బలుం జెలంగ బహువిధాస్త్రళస్త్రంబులు వరంగించినం బెరి(గిన మదాతిరేకంబున 
గదాదండంబు ధరియించి ఘోరాకారుం డగుచు దేరు డిగ్గి పేరడవిం గూల్లు పెనుగాలి కైవడి నతం దేకవింశతి 
సహస్రసంఖ్యసుభటుల నేలపాలు సేసె నప్పుడు. 310 


ప్రతిపదార్థం: అని; పలికి; కరతలంబు= చేయి; ఎత్తి= పైకి ఎత్తి; నిలునిలుము= ఆగుము ఆగుము; అనినన్‌= అనగా; 
నీబలంబు= నీయొక్క సైన్యము; అతనిన్‌= అతనిని; అగ్గించుచున్‌= పొగడుచు; మరలెను; ఆ+మేటి మగండు= ఆ 
గొప్పవీరుడు; ముంగలి= ముందు; అయి= ఉన్నవాడయి; నిలిచి; పొంగారన్‌= ఉవ్వెత్తున పొంగుచు; కవియు= కలియబడు; 
కౌంతేయ= కుంతీకుమారులయొక్క; సేనా= సైన్యమనెడి; సముద్రంబునకున్‌= సముద్రమునకు; చెలియలికట్ట= గట్టు; 
అయ్యెను; ఆ+అవసరంబునందున్‌= ఆ సమయమునందు; మునుకొని= ముందుపడి; వడిన్‌= వేగముగా; తణుము= 
వెంటపడి పరుగుపెట్టించు; వడముడిన్‌= భీముని; పొదివి= చుట్టుముట్టి; మన; పదాతి= కాల్చలముయొక్క; (ప్రకరంబు= 
సమూహము; దర్శ్పంబునన్‌= గర్వముతో; ఆర్పులు= అరుపులు; బొబ్బలున్‌= పెద్ద పెద్ద అరుపులు; చెలంగన్‌= మోయగా; 
స్త్ర= మంత్రపూతములయిన ఆయుధములు; శస్త్రంబులు= సామాన్య ఆయుధములు; 


= 
పరంగించినన్‌= ప్రయోగించగా; పెరిగిన; మద= గర్వముయొక్క; అతిరేకంబునన్‌= ఉద్రేకమువలన; గదాదండంబున్‌= 


బహువిధ= నానావిధములయిన; అ 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


గదను; ధరియించి= పట్టుకొని; ఘోర= భయంకరమయిన; అకారుండు= రూపముకలవాడు; అగుచున్‌= అగుచు; తేరు= 
రథము; డిగ్గి= దిగి; పేరడవిన్‌= పెద్ద అరణ్యమును; కూల్చు= పడగొట్టు; పెను= పెద్ద; గాలి; కైవడిన్‌= విధముగా; అతండు= 
అత(డు(భీముడు); ఏకవింశతి= ఇరువదియొక్క; సహ(స్రసంఖ్య= వేలసంఖ్యగల; సుభటులన్‌= మంచి వీరులను; నేలపాలు= 
భూమిపాలు; చేసెను; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: గెలుపు పొందవచ్చును” అని చెప్పి దుర్యోధనుడు ముంజేయి పైకెత్తి నిలునిలు మని ఆపగా, 
కౌరవసైన్యం దుర్యోధనుడిని పొగడుతూ మరలింది. గొప్పవీరు డయిన దుర్యోధనుడు ముందు నిలిచి, ఉవ్వెత్తున 
పొంగుతూ కలియబడే పాండవసైన్యసముద్రానికి చెలియలికట్ట అయ్యాడు. ఆ సమయంలో ముందుపడి వేగంగా 
వెంటపడి తరుముతూ పరుగుపెట్టించే భీముడిని చుట్టుముట్టి కౌరవుల కాల్బలం గర్వంతో అరుపులు బొబ్బలతో 
నానావిధ అస్త్రశస్తాలను ప్రయోగించగా, పెరిగిన గర్వముయొక్క ఉద్రేకంవలన భీముడు గదను పట్టుకొని 
భయంకరమయిన ఆకారం కలవాడై రథం దిగి పెద్ద అడవిని పడగొట్టే పెద్దగాలివలె ఇరువది ఒక్కవేలమంది 
వీరులను సంహరించాడు. ఆ సమయంలో. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. 


క. కరిహయరథబృందం బు । ద్దురత నడరె. బాండునృపసుతుల మూ(కలపై 
నరు6 డబ్బలంబునకు ని । ష్టురగాండివ ముక్తశరపటుత్వము సూపెన్‌. 311 


ప్రతిపదార్థం: పాండునృప= పాండురాజుయొక్క; సుతుల= కుమారులయొక్క; మూంకలపైన్‌= సేనలమీద; కరి= ఏనుగులయొక్క; 
హయః= గుర్రములయొక్క; రథ= రథములయొక్క; బృందంబు= సమూహము; ఉద్దురతన్‌= బలంగా; అడరెన్‌= విజృంభించెను; 
నరుండు= అర్జునుండు; ఆ+బలంబునకున్‌= ఆ సైన్యమునకు; నిష్టుర= తీక్షణమయిన; గాండివ= గాండీవమునుండి; ముక్త= 
విడిచిపెట్టిన; శర= బాణములయొక్క; పటుత్వము= కారిన్యము; చూపెన్‌= చూపెను. 


తాత్సర్యం: ఆ సమయంలో పాండవుల సేనలమీద ఏనుగుల, గుర్రాల, రథ సమూహాలు ఒక్కుమ్మడిగా వ్యాపించాయి. 
అర్జునుడు ఆ సమయంలో ఆ కౌరవబలానికి తీక్షణమయిన గాండీవంనుండి విడిచిపెట్టబడిన బాణాలయొక్క 
కాఠిన్యం చూపించాడు. 


క నకులసహదేవులును సా । త్యకియును రభసమున వాలురమ్ములు నిగుడన్‌ 
శకునిపయిం గవిసి రతండును । బ్రకటస్పురణంబునం దిరంబై పోరెన్‌. 312 
ప్రతిపదార్థం: నకులసహదేవులును; సాత్యకియును; రభసమునన్‌= శీఘ్రముగా; వాలు= వాడియెన; అమ్ములు= బాణములు; 


నిగుడన్‌= వ్యాపింపచేయుచు; శకునిపయిన్‌= శకునిపై; కవిసిరి= కలియబడిరి; అతండును= ఆ శకునియును; ప్రకట= 
స్పష్టముగా; స్ఫురణంబునన్‌= తోచునట్టుగా; తిరంబై= స్థిరముగా ఉండి; పోరెన్‌= పోరాడెను. 


తాత్సర్యం: నకుల సహదేవులు, సాత్యకి శీఘ్రంగా వాడి బాణాలు వ్యాపింపజేస్తూ శకునిపై కలియబడ్డారు. ఆ 
శకుని కూడా స్థిరంగా ఉండి పోరాడాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 147 


చ. సమదగజాధిరూఢుం. డయి సాల్వుండు పాండవసేన జొచ్చి ఘో 
టముల( గలంచుచున్‌ గజఘటల్‌ విరియించుచు. గాల్జలంబు( జి 
త్రముగ వధించుచున్‌ రథకదంబములన్‌ సమయించుచున్‌ మహో 
గ్రముగం జరించువిస్పురణ6 గన్లొని కోపసముద్ధటాకృతిన్‌. 313 


ప్రతిపదార్థం: సమద= మదముతో కూడిన; గజ= ఏనుగుపై; అధిరూఢుండు= అధిరోహించినవాడు; అయి= అయినట్టి; 
సాల్వు(డు; పాండవసేనన్‌= పాండవులయొక్క; సైన్యమును; చొచ్చి= ప్రవేశించి; ఘోటములన్‌= గుర్రములను; కలంచుచున్‌= 
కలతపెట్టుచు; గజ= ఏనుగులయొక్క; ఘటల్‌= గుంపులూ; విరియించుచున్‌= విడివడునట్లు చేయుచు; కాల్బలంబున్‌= 
పదాతిదళమును; చిత్రముగన్‌= ఆశ్చర్యకరముగా; వధించుచున్‌= చంపుచు; రథ= రథములయొక్క; కదంబములన్‌= గుంపులను; 
సమయించుచున్‌= నశింపచేయుచు; మహా= గొప్ప; ఉగ్రముగన్‌= భయంకరముగ; చరించు= సంచరించు; విస్ఫురణన్‌= 
కాంతిని; కన్లాని= చూచి; కోప= కోపముయొక్క; సముద్భట= మిక్కిలి ఆధిక్యం కలిగిన; ఆకృతిన్‌= ఆకారముతో. 


తాత్సర్యం: మదించిన ఏనుగుపై అధిరోహించినవాడై సాల్వుడు పాండవసైన్యంలో (ప్రవేశించి గుర్రాలను కలతపెట్టుతూ, 
ఏనుగుల గుంపులను విడగొట్టుతూ పదాతిదళమును ఆశ్చర్యకరంగా చంపుతూ, రథాల గుంపులను నశింపజేస్తూ 
కోపంవలన మిక్కిలి కాంతిమంతమైన ఆకారంతో మహాభయంకరంగా తిరుగాడే ఉద్దతిని చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


విశేషం: వ్యాసమహాభారతంలో 'సాల్వుడు' అనువాడు లేడు. 'శాల్వుడు' ఉన్నాడు. మూలము 'సన్నివృత్తే బలౌఘే తు శాల్యో' 
మ్లేచ్చగణాధిపః ॥ అభ్యవర్తత సంకృద్దః పాండూనాం సుమహద్బ్చలమ్‌'” (శల్య-20-1). -ఈ పద్యంలో 'సాల్వుడు” అని 
యతిస్థానంలో ప్రయోగింపబడినది. “శ వర్ల - సి వర్లములకు అభేదం. శాల్వుండు' అని ఉండుటయే ఉత్తమ పాఠం. 
వ్యాసభారతమున 'శాల్వ' నామకులు కాశీరాజపుత్రి “అంబిను డ్రేమించిన క్షత్రియపు(త్రుడు శాల్వుడు ఒకడు. ఇక వ్యుషితాశ్వుని 
పల్ని భద్ర. ఆమె మృతుడైన పతి శవంతో శయనించగా మువ్వురు 'శాల్వురు, నల్వురు “'మద్రులు” ఉద్భవించారు. ఈ 
శాల్వదేశపు రాజే ద్యుమత్సేనుడు. సత్యవంతుడి తండ్రి. మ(ద్రదేశపు రాజు అశ్వపతి. సావిత్రి తండ్రి. సావిత్రీసత్యవంతుల 
వివాహకథ - సత్యవంతుడి మృత్యుంజయత్వం లోకప్రసిద్దమే కదా! ఇది పాతకాలపు కథ. అశ్వపతి పాలించిన మ।ద్రదేశానికి 
రాజు ఈ శల్యుడు. ఇతడు ఈ కురుక్షేత్రయుద్ధ కాలంవాడు. ఇక పాండవపక్షంలో 'శాల్వుడు' అనే యోధుడు ఒకడు 
ఉన్నాడు. ప్రస్తుతం ఈ పద్యము నందలి శాల్వుడు' మ్లేచ్చ గణాధిపతి. మహాముష్కరుడు. ఈ మ్లేచ్చశాల్వుని గజమునకు 
గొప్ప చరిత్ర ఉన్నది. ఇది పర్వతంవలె ఉంటుంది. మదధారలతో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంద్రుడి గజం ఐరావతంలో 
సమానమయిన శక్తి కలది. (ఏనుగులలో అనేకజాతులు కలవు. అందు 'మహాభద్రి అనే పేరుగల కులమునందు పుట్టినది 
ఈ గజము. ఈ కులమునందలి ఏనుగులకు భద్రగజములని పేరు. చక్రవర్తులు ఈ భద్రగజాలను అధిరోహిస్తారు. 
సామాన్య గజములు భద్రగజములు కావు.) ఈ మచ్చ గణాధిపతి (శాల్వుడు) గజశాస్త్రంలో నిష్ణాతుడు. నకులుడు 
అశ్వవిద్యయందు నిష్టాతుడు. శాల్వుడు తన ఏనుగును ధృష్టద్యుమ్నుడిపైకి తోలాడు. ధృష్టద్యుమ్నుడు ఈ మదగజాన్ని 
సంహరించాడు. సాత్యకి శాల్వుడిని సంహరించాడు. “ఆస్థాయ సుమహానాగమ్‌ (ప్రభిన్నం పర్వతోపమమ్‌ । ధృప్తమైరావత 
వ్రఖ్యమమి(త్ర గణమర్హనమ్‌॥' యో నౌ మహాన్‌ భద్రకుల ప్రసూతః | సుపూజితో ధార్తర్మాష్టేణ నిత్యమ్‌ | సుకల్పితః శాస్త్ర 
విననిశ్ళయజ్జైః: సదోపవాహ్య సమరేషు రాజన్‌॥ (9-19-2,3).” ఆకాశము - (ప్రకృతి; ఆకసము వికృతి - అయినట్టు 
శాల్వు(డు' తెలుగున 'సాల్వుండు' వికృతి రూపము కావచ్చును. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధృష్టద్యుమ్నసాత్యకులచేత సాళ్వు( డేనుంగుతోడ. బీనుంగై పడుట (సం. 9-19-24) 


వ. _ ధృష్టద్యుమ్నుం డెదుర్కొనిన నతని ద్రొక్కించువా(డై యవ్వీరుండు వారణపతి( గొల్పిన నతండు. 314 


ప్రతిపదార్థం: (సాల్వుని చూచి); ధృష్టద్యుమ్నుండు; ఎదుర్కొనినన్‌= ఎదుర్కొనగా; అతనిన్‌= ఆ ధృష్టద్యుమ్నుడిని; 
త్రొక్కించువా(డై= (త్రొక్కించుటకు పూనికొనినవాడై; ఆ+వీరుండు= పరాక్రమవంతుడు అయిన సాల్వుడు; వారణపతిన్‌= 
గజరాజును; కొల్పినన్‌= పురికొల్పగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు ఎదుర్కొనగా ఆ ధృష్టద్యుమ్నుడిని (త్రొక్కించేవాడై ఆ సాల్వుడు గజరాజును పురికొల్పగా 
ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. పటునారాచచయంబు కుంభయుగళీభాగంబునన్‌ బెట్టు నా 
టుటయుం గ్రొవ్వణి పాటె నగ్గజము సాటోపంబుగా( గ్రమ్మటిం 
చుటకున్‌ సాల్వుని మెచ్చెం గన్గొను జనస్తోమంబు కోపోద్గమో 
ద్ధటవేగంబున వచ్చి పట్టె నది యాపాంచాలు తే రుగ్రమై. 315 


ప్రతిపదార్థం: పటు= కఠినమయిన; నారాచ= బాణములయొక్క; చయంబు= సమూహము; కుంభ= కుంభస్థలమునందలి; 
యుగళీ= రెండింటియొక్క; భాగంబునన్‌= (ప్రదేశమునందు; బెట్టు= గట్టిగా; నాటుటయున్‌= గ్రుచ్చుటతో; ఆ+గజము= ఆ 
ఏనుగు; (క్రొవ్వు= మదము; అటీ= తరిగి; పాటెన్‌= పారిపోయెను; సాటోపంబుగాన్‌= ఆడంబరముతోకూడా; (క్రమ్మజించుటకున్‌= 
మరలించుటకు; కన్లాను= చూచుచున్న; జన= జనులయొక్క; స్తోమంబు= సముదాయము; సాల్వుని; మెచ్చెన్‌= పొగిడెను; 
అది= ఆ ఏనుగు; ఉగ్రమై= భయంకరమై; కోప= (క్రోధమువలన; ఉద్గమ= ఉబికిన; ఉద్భట= శ్రేష్టమయిన; వేగంబునన్‌= 
వేగముతో; వచ్చి; ఆ; పాంచాలు= ధృష్టద్యుమ్నుడియొక్క; తేరు= రథము; పట్టెన్‌= పట్టుకొనెను. 


తాత్సర్యం: ధృష్టద్యుమ్నుడు కఠినమైన బాణ సమూహంతో ఆ మదగజంయొక్క కుంభస్థలాల జంటను గట్టిగా 
(గ్రుచ్చగా ఆ ఏనుగు మదం తరిగి పారిపోయింది. మరల సాల్వుడు ఆడంబరంతో మరలించినందులకు అక్కడ 
చూస్తున్న జనసముదాయం సాల్వుడిని పొగడింది. ఆ ఏనుగు భయంకరమై, క్రోధంవలన ఉబికిన (శ్రేష్టమైన వేగంతో 
వచ్చి ఆ ధృష్టద్యుమ్నుడి రథాన్ని పట్టుకొన్నది. 

క _ ఆతండు గద చేతం గొని । భీతి గదురుమనముతోడ. బృథ్వికి దా(టన్‌ 


సుతాశ్వసమేతంబుగ । నా తే రయ్యేనుC గెత్తె నాకసమునకున్‌. 316 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; గద; చేతన్‌= చేతితో; కొని= తీసికొని; భీతి= భయము; కదురు= కలుగు; 
మనముతోడన్‌= మనసుతో; పృథ్వికిన్‌= భూమిపైకి; దాంటన్‌= దూకగా; సూత= సూతుడు; అశ్వ= గుర్రములు; సమేతంబుగన్‌= 
సహితముగ; ఆ తేరు= ఆ రథము; ఆకసమునకున్‌= ఆకాశమునకు; ఆ+ఏనుంగు= ఆ ఏనుగు; ఎత్తెను= లేవనెత్తెను. 


తాత్పర్యం: ఆ ధృష్టద్యుమ్నుడు గద చేత తీసికొని భయం కలిగిన మనసుతో భూమిపైకి దూకగా రథాన్ని తోలే 
సూతుడితో గుర్రాలతో సహా ఆ రథాన్ని ఆకాశానికి ఆ ఏనుగు ఎత్తివేసింది. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 149 


ఆ. ఎత్తిత్రిప్పి యాడి యిలతోడ వ్రేసి పా। దముల( జదుప( జూచి దారుణాస్త్ర 

తతులు నిగుడం బవనతనయ శిఖండి సా । త్యకులు సాల్వు. దాంకి రతిరయమున. 317 
ప్రతిపదార్థం: ఎత్తి; త్రిప్పి= గిరగిర త్రిప్పి; ఆడి= ఆడుకొని; ఇలతోడన్‌= నేలపై; గ్రేసి= కొట్టి; పాదములన్‌= పాదములతో; 
చదుపన్‌= నలుపగా; చూచి; పవన+తనయ= భీముడు; శిఖండి; సాత్యకులు; అతి= మిక్కిలి; రయమునన్‌= వేగముగా; 
దారుణ= భయంకరమయిన; అస్త్ర= బాణములయొక్క; తతులు= సమూహములు; నిగుడన్‌= వ్యాపించునట్టు; సాల్వున్‌= 
సాల్వుని; తాంకిరి= ఎదుర్కొనిరి. 


తాత్సర్యం: ఆ రథాన్ని పైకి ఎత్తి త్రిప్పి ఆడుకొని నేలపై కొట్టి, పాదాలతో నలుపగా చూచి భీముడు, శిఖండి 
సాత్యకి మిక్కిలి వేగంగా భయంకరమైన బాణసమూహాలు వ్యాపించేటట్టు సాల్వుడిని ఎదుర్కొన్నారు. 


క. _ అతం డందటి బాణంబులు । వితథంబులు సేసి యస్త్రవిద్యాపారీ 
ణత సూపె నవ్విధం బ । ద్దుతము నినిచె గగనచరతతులచిత్తములన్‌. 318 


ప్రతిపదార్థం: అతండు= ఆ సాల్వుడు; అందజ బాణంబులు= అందరియొక్క బాణములు; వితథంబులు= వ్యర్థములు; 
చేసి; అస్ర్రవిద్యా= బాణవిద్యయందలి; పారీణత= పారము ముట్టుట; చూపెన్‌= చూపెను; ఆ+విధంబు= ఆ విధానము; 
గగనచర= దేవతలయొక్క; తతులు= గుంపులయొక్క; చిత్తములన్‌= మనస్సులను; అద్భుతమును= ఆశ్చర్యమును; నినిచెన్‌= 
నిరజన్య్ము 


తాత్సర్యం: ఆ సాల్వుడు అందరి బాణాలనూ వమ్ము చేసి, అస్ర్రవిద్యయందలి సంపూర్ణమైన నేర్పరితనాన్ని 
చూపాడు. ఆ విధానం దేవతల గుంపుల చిత్తములను ఆశ్చర్యంతో నింపినది. 
వ. అప్పుడు. 319 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ సమయంలో. 


తే. ఆజ్ఞ పాటించి మదివెలి యుజ్జగించి । రయము మెజియ నప్పాంచాలరాజసుతు(డు 
గదిసి యెగసి కుంభస్టలి గద బగుల్చ్ప( । గొండ గూలిన ట్లక్కరి గూలె నధిప! 320 


ప్రతిపదార్థం: అధిప!= అధిపతి అనగా రాజు అయిన ధృతరాష్ట్ర మహారాజా!; ఆజ్ఞ!= సమయం; పాటించి= ఆదరించి; మది= 
మనస్సునందు; వెజ= భయము; ఉజ్జగించి= విడిచి; రయము= వేగము; మెజయన్‌= 'ప్రకాశింపగా; ఆ; పాంచాల 
రాజసుతుండు= ధృష్టద్యుమ్నుడు; కదిసి= సమీపించి; ఎగసి= ఎగిరి; గదన్‌= గదతో; కుంభస్టలి= కుంభస్థలము; పగుల్పన్‌= 
పగులగొట్టగా; ఆ+కరి= ఆ ఏనుగు; కొండ= పర్వతము; కూలినట్టు; పడిపోయినట్టు; కూలెను= పడిపోయెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సమయాన్ని పాటించి మనస్సునందు భయాన్ని తొలగించి, వేగం (ప్రకాశించగా 
ధృష్టద్యుమ్నుడు సమీపించి, ఎగిరి, గదతో కుంభసలము పగులగొట్లగా, ఆ ఏనుగు పర్వతం పడిపోయినటు 

(౫) యి లు య 
పడిపోయింది. 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


ల 


శేషం: అలం: ఉపమ. ఏనుగు ఉపమేయం; పర్వతం ఉపమానం; కూలుట - సమానధర్మం; అట్టు - వాచకం. అందుచేత 


క. ఆలోనన శినివరుండు వి । శాలాస్యప్రదరనిహతి సాల్వునిశిర మా 
భీలముగ6 ద్రుంప నాతండు । గూలిన మనమూ విచ్చెం గురువంశనిధీ! 321 


ప్రతిపదార్థం: కురువంశనిధీ!= కురువంశమునకు నిధి అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలోనన= అంతలోనే; శినివరుం 
డు= సాత్యకి; విశాల= విశాలమయిన; ఆస్య= ముఖముకల; (ప్రదర= బాణముయొక్క; నిహతిన్‌= దెబ్బవలన; సాల్వుని; 
శిరము= తల; ఆభీలముగన్‌= భయంకరముగ; (త్రుంపన్‌= ఖండించగా; అత(డు= ఆ సాల్వుడు; కూలినన్‌= చనిపోగా; మన= 
మనయొక్క; మూ(క= సైన్యము; విచ్చెన్‌= విడిపోయెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అంతలోనే సాత్యకి విశాలమైన ముఖం కలిగిన బాణంయొక్క దెబ్బతో 
సాల్వుడి తలను భయంకరంగా ఖండించగా ఆ సాల్వుడు చనిపోయాడు. మనసైన్యం విడిపోయింది. 


ఉ. వాలి యెలుంగు సూపి కృతవర్ముండు సైన్యము నిల్వరించి యు 

న్మీలిత విక్రముం డగుడు మేమెయి నాతని దాశి నస్త్ర వి 

ద్యాలసితుండు సాత్యకి యుదగ్రత వారలు పోర వారి దో 

ర్లీలలు సూచి రోటువడి రెండు బలంబులు యోధవీరులున్‌. 322 
ప్రతిపదార్థం: వాలి= అతిశయించి(విజృంభించి); ఎలుంగు= పెద్ద కంఠనాదము; చూపి= చూపించి (చేసి); కృతవర్ముండు= 
కృతవర్మ; సైన్యమున్‌= సేనను; నిల్వరించి= నిలిపి(ఆపి); ఉన్మీలిత= వికసించిన; విక్రముండు= పరా(క్రమముకలవాడు; 
అగుడున్‌= కాగా; మేమెయిన్‌= అనాయాసముగ; అస్త్రవిద్యా= బాణవిద్యయందు; లసితుండు= ప్రకాశించువాడు అయిన; 
సాత్యకి; ఆతనిన్‌= ఆ కృతవర్మను; తాశెన్‌= ఎదుర్కొనెను; ఉద(గ్రతన్‌= భయంకరముగా; వారలు= వారు; పోరన్‌= 
పోరుచుండగా; రెండు= ఇరుపక్షముల; బలంబుల= సైన్యములయొక్క; యోధవీరులున్‌= యుద్దమునందు నేర్పుగల - 
శూరులును; వారి= వారియొక్క; దోః= భుజములయొక్క; లీలలు= విలాసములు; ఓటుపడి= భయపడి; చూచిరి. 


తాత్సర్యం: కృతవర్మ విజృంభించి పెద్ద బొబ్బపెట్టి సేనను ఆపుచేసి, వికసించిన పరాక్రమం ప్రదర్శిస్తూ ఉండగా, 
బాణవిద్యలో (ప్రకాశించే సాత్యకి అనాయాసంగా ఆ కృతవర్మను ఎదుర్కొన్నాడు. వారిరువురూ భయంకరంగా 


యుద్దం చేస్తుండగా రెండు పక్షాల సైన్యాలలో పరాక్రమవంతులయిన యోధులు ఆ కృతవర్మ సాత్యకుల భుజబల 
పరా(క్రమ విలాసాలను భయపడి చూచారు. 


వ. ఇట్లు పెనంగు చుండి. 323 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; పెనంగుచున్‌= పోరాడుతూ; ఉండి. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా కృతవర్మ సాత్యకులు పోరాడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కృతవర్ము నొంచె నెనిమిది । శితశరముల శినివరుండు శినివరుచాపం 
బతండు దునిమె బలువిలుగొని | యతని హయంబులను సూతు నాతండు గూల్లెన్‌. 324 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 151 
ప్రతిపదార్థం: శినివరుండు= సాత్యకి; ఎనిమిది; శిత= వాడిఅయిన; శరములన్‌= బాణములతో; కృతవర్మున్‌= కృతవర్ముని; 
నొంచెన్‌= నొప్పించెను; అత(డు= అతడు (కృతవర్మ); శినిపరు= సాత్యకియొక్క; చాపంబు= ధనువును; తునిమెన్‌= 
ఖండించెను; అతండు= సాత్యకి; బలు= బలమయిన; విలు= ధనువు; కొని= తీసికొని; అతని= ఆ కృతవర్మయొక్క; 
హయంబులను= గుగ్రములను; సూతున్‌= రథము నడుపువానిని; కూల్చెన్‌= చంపెను. 


తాత్సర్యం: సాత్యకి ఎనిమిది వాడి అయిన బాణాలతో కృతవర్మను నొప్పించాడు. కృతవర్మ సాత్యకి వింటిని 
ఖండించాడు. సాత్యకి బలమైన మరియొక విల్లు తీసికొని కృతవర్మ గుర్రాలను, సూతుడిని చంపాడు. 


మ. విరథుండై యభిరామశూలమున నవ్వీరుండు శైనేయు వై 
చె రయం బార నతండు భల్లమున( ద్రుంచెం బెక్కు తుండంబు లై 
తొరుంగం జూచి విషాదియై నిజరథ స్టుం జేసి తద్దాణగో 
చరతాదుర్దశ కా వృథోద్యము( గృపాచార్యుండు దప్పించినన్‌. 325 


ప్రతిపదార్థం: ఆ+వీరుండు= ఆ శూరుండు అయిన కృతవర్మ; విరథుండై= రథములేనివాడయి; అభిరామ= మనోహరమయిన; 
శూలమునన్‌= శూలము అను ఆయుధముతో; శైనేయున్‌= సాత్యకిని; వైచెన్‌= కొట్టెను; అతండు= సాత్యకి; రయంబు+ఆరన్‌= 
మిక్కిలి వేగముగా; భల్లమునన్‌= బల్లెముతో; (త్రుంచెన్‌= ఖండించెను; పెక్కు= అనేకములగు; తుండంబులై= ఖండములై 
(ముక్కలై); తొరు(గన్‌= పడిపోవుటను; చూచి; కృపాచార్యుండు; విషాదియై= దుఃఖము కలవాడై; నిజ= తనయొక్క; 
రథస్టున్‌= రథమునందుండునట్టు; చేసి; తద్‌= ఆ; బాణ= బాణములకు; గోచరతా= లక్ష్యం కావడమనే; దుర్దశకున్‌= చెడ్డ 
అవస్థకు; ఆ; వృథా= వ్యర్థమయిన; ఉద్యమున్‌= ప్రయత్నము కలవాడయిన కృతవర్మను; తప్పించినన్‌= తప్పించగా. 


తాత్సర్యం: శూరుడయిన ఆ కృతవర్మ రథంలేనివాడై మనోహరమైన బల్లెంతో ఆ శూలాన్ని ఖండించాడు. అది 
అనేకములయిన ముక్కలై పడిపోయింది. కృపాచార్యుడు అది చూచి జాలిపొంది, తన రథమునందుండేటట్లు చేసి, 
సాత్యకి ప్రయోగించే ఆ బాణాలకు లక్ష్యమైన చెడ్డదశనుండి - ఆ వ్యర్థ ప్రయత్నం కలవాడయిన కృతవర్మను 
తప్పించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క మనసేనవిటిగెన్ఫప నీ; తనయుం డొక్కరు(డు నత్యుదగ్రతం గుంతీ 
తనయుల నద్దెసం గల యో । ధని కాయము. బొదివె బాణధారల. బెలుచన్‌. 326 


ప్రతిపదార్థం: నృప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన; సేన; విజిగెన్‌= చెల్లాచెదరైపోయెను; నీ తనయుండు= నీయొక్క 
పుత్రుడు(దుర్యోధనుడు); ఒక్కరు(డున్‌= ఒక్కడే; అతి= మిక్కిలి; ఉద(గ్రతన్‌= భయంకరముగా; కుంతీతనయులన్‌= 
కుంతీపుత్రులను; ఆ+దెసన్‌= ఆ వైపు; కల= ఉన్నట్టి; యోధ= వీరులయొక్క; నికాయమున్‌= సముదాయమును; బాణధారలన్‌= 
బాణములయొక్క ధారలతో; పెలుచన్‌= ఆ(గ్రహముతో; పొదివెన్‌= కలియబడెను ((క్రమ్ముకొనెను). 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మన కురుసైన్యం చెల్లాచెదరైపోయింది. నీ పుత్రుడు దుర్యోధనుడు ఒక్కడే 
మిగిలి పాండవులను, ఆ పాండవపక్షాన కల వీరసముదాయాన్ని బాణసమూహాలతో ఆగ్రహంతో భయంకరంగా 
క్రమ్ముకొన్నాడు. 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. పతియిమ్మె సముదీర్ణవిక్రమకళాపారీణు(డై విద్విష 

చ్చతురంగంబులయందు నొక్కటియు విస్సారోల్లసన్మార్గణ 

హతికిం దప్పక యుండునట్లుగ సమగ్రాశ్చర్యసంపాదకో 

ద్ధతబాహావిభవంబు సూపె సురబృందస్తోత్రపాత్రోద్ధతిన్‌. 327 
ప్రతిపదార్థం: ఈశ+మెయిన్‌= ఈ విధముగా; పతి= రాజు దుర్యోధనుడు; సముదీర్ల= బాగుగా పెరిగిన; విక్రమ= 
పరా(క్రమముయొక్క; కళా= కళయందు; పారీణుడై= పారము ముట్టినవాడయి; విద్విషత్‌= శతువులయొక్క; 
చతురంగంబులయందున్‌= నాలుగు సేనాంగములయందును; ఒక్కటియున్‌= ఒక్కటికూడా; విస్సార= అధికమైన; ఉల్లసత్‌= 
ప్రకాశించుచున్న; మార్గణ= బాణములయొక్క; ఆహతికిన్‌= దెబ్బకు; తప్పక= తప్పించుకొనకుండగా; ఉండునట్టుగన్‌= 
ఉండునట్టుగా; సమ(గ్ర= సంపూర్ణముగా; ఆశ్చర్య= అద్భుతమును; సంపాదక= గడించునట్టి; ఉద్దత= మదించిన; బాహా= 
భుజములయొక్క; విభవంబు= వైభవం; సుర= దేవతలయొక్క; బృంద= సమూహముయొక్క; స్తోత్ర= స్తుతులకు; పాత్ర= 
యోగ్యమయిన; ఉద్దతిన్‌= గర్వమును; చూపెన్‌= చూపించెను. 


తాత్సర్యం: ఈ విధంగా దుర్యోధనుడు అపారమైన పరాక్రమంతో శత్రువుల చతురంగబలాలలో ఒక్కటికూడా 
అధికంగా ప్రకాశిస్తున్న బాణాల దెబ్బకు తప్పించుకొనకుండా ఉండేటట్లుగా దేవతాసమూహాలయొక్క స్తుతులతో 
యోగ్యమైన గర్వంతో అద్భుతమైన, అధికమైన భుజబలసంపదను సంపూర్ణంగా చూపించాడు. 


వ. అప్పడు రెండు వీళ్ళ నతని పాటిమేటిమగలు లేరనుబుద్ధి నాకుం బొడమెం బదంబపడి పాండవులును 
జేయంగల వారలును నవ్వీరుం బొదివిన నతం డందటి కన్ని రూపులై ధర్మసుతుని శతశరంబులను భీమసేను 
డెబ్బది సాయకంబులను సహదేవుని నైదింటను నకులు నటువదినాల్ల్గింటను ధృష్టద్యుమ్నుని సప్త 
మార్గణంబులను ద్రౌపదేయుల నైదైదు తూపులను సాత్యకి మూండు కాండంబుల నొప్పించి సహదేవుధనువు 
దునిమిన నక్కుమారుండు వేటొక్కవిలు గొని చలంబున నక్కురువిభుం గదిసిన6 దక్కటి రథికులుం గూడికొని 
యొక్కొక్కరుండు పె కృమ్ములు పై( గురియ( గేలిచందంబున వాని నన్నింటి వారించుచు( దత్తనువుల 
శోణితంబు పూరించుచు నాజెట్టి జోదు బెట్టిదుండై పెనంగ మన యోధులుం బురికొని యద్దొరల మార్మొనిరి. 
మన సైన్యంబు దైన్యంబు విడిచి మరలి వారిబలంబుల6 దలపడియె నట్టియెడ. 328 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; రెండు; వీళ్ళను= దండులందును; అతనిపాటి= అతనివంటి; మేటి= గొప్పు; 
మగలు= వీరులు; లేరను= లేరు అను; బుద్ది= తలపు; నాకున్‌= నాకు; పొడమెన్‌= కలిగెను; పదంపడి= వెనువెంటనే; 
పాండవులును; చేయంగలవారలునున్‌= యుద్దము చేయగలవారలును; ఆ+వీరున్‌= ఆ వీరుని; పొదివినన్‌= క్రమ్ముకొనగా; 
అతండు= అతడు(దుర్యోధనుడు); అందణకున్‌= అందరకు; అన్ని; రూపులై= ఆకారములై; ధర్మసుతునిన్‌= ధర్మరాజును; 
శత= నూరు; శరంబులను= బాణముతోను; భీమసేనున్‌= భీమసేనుని; డెబ్బది; సాయకంబులను= బాణములతోను; 
సహదేవునిన్‌= సహదేవుని; ఐదింటను= అయిదు బాణములతోను; నకులున్‌= నకులుని; అయువది నాల్గింటను= అరవైనాలుగు 
బాణాలతోను; ధృష్టద్యుమ్నుని= ధృష్టద్యుమ్నుని; సప్త= ఏడు; మార్గణంబులను= బాణములతోను; (ద్రౌపదేయులన్‌= 
ద్రౌపదిపుత్రులను; అయిదైదు= ఐదేసి; తూపులను= బాణములతోను; సాత్యకిన్‌= సాత్యకిని; మూండు; కాండంబులన్‌= 
బాణములతోను; నొప్పించి= బాధించి; సహదేవుధనువు= సహదేవునియొక్క విల్లు; తునిమినన్‌= ఖండించగా; ఆ+కుమారుండు= 
ఆ కుమారుడు అనగా సహదేవుడు; వేజొక్క= మరియొక; విలు= విల్లు(ధనువు); కొని= తీసికొని; చలంబునన్‌= మాత్సర్యముతో; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 153 


ఆ+కురువిభున్‌= ఆ కురురాజును (దుర్యోధనుని); కదిసినన్‌= దగ్గరకురాగా; తక్కటి= మిగిలిన; రథికులున్‌= రథముపై 
నుండి యుద్దము చేయు వీరులును; కూడికొని= కలిసికొని; ఒక్కొక్కరుండు= ఒక్కొక్కడు; పెక్కు= అనేకములయిన; 
అమ్ములు= బాణములు; పైన్‌= మీద; కురియన్‌= కురిపించగా; కేలి= క్రీడ; చందంబునన్‌= విధముగా; వానిని; అన్నింటిని; 
వారించుచున్‌= అడ్డుకొనుచు; తద్‌= ఆ; తనువులన్‌= శరీరములందు; శోణితంబు= రక్తము; పూరించుచున్‌= నింపుచు; ఆ; 
జెట్టి= మల్లుడు అయిన; జోదు= యోధుడు; బెట్టిదుండై= గర్వితుడై; పెనంగన్‌= యుద్దము చేయుచుండగా; మన= 
మనయొక్క; యోధులున్‌= వీరులును; పురికొని= (క్రమ్ముకొని; ఆ+దొరలన్‌= ఆ యోధ శ్రేష్టులను; మార్కొనిరి= ఎదుర్కొనిరి; 
మన సైన్యంబు= మనయొక్క సేన; దైన్యంబు= దీనత్వము; విడిచి= వదలి; మరలి= తిరిగి; వారి= వారియొక్క; బలంబులన్‌= 
సేనలతో; తలపడియెన్‌= పోరాడెను; అట్టియెడన్‌= ఆ సమయమున. 


తాత్సర్యం: ఆ సమయంలో ఇరుపక్షాలలోనూ అతడివంటి గొప్ప వీరులు లేరనే తలపు నాకు కలిగింది. వెనువెంటనే 
పాండవులు, ఆ పక్షమున యుద్దం చేయగల వీరులు ఆ వీరుడిని (దుర్యోధనుడిని) [క్రమ్ముకొనగా అతడు 
(దుర్యోధనుడు) అందరకును అన్ని ఆకారాలు కలవాడై, ధర్మరాజును నూరు బాణాలతోను భీమసేనుడిని డెబ్బది 
బాణాలతోను, సహదేవుడిని అయిదు బాణాలతోను, నకులుడిని అరువది నాలుగు బాణాలతోను ధృష్టద్యుమ్నుడిని 
ఏడు బాణాలతోను, ద్రౌపది పుత్రులను ఐదేసి బాణాలతోను, సాత్యకిని మూడు బాణాలతోను, నొప్పించి సహదేవుడి 
విల్లు ఖండించగా సహదేవుడు మరియొక విల్లు తీసికొని మాత్సర్యంతో ఆ కురురాజు (దుర్యోధనుడి) దగ్గరకు రాగా 
మిగిలిన రథికులను కలిసికొని ఒక్కొక్కడు అనేకములయిన బాణాలు ఆ దుర్యోధనుడిపై కురిపించగా (క్రీడవలె 
వాటిని అన్నింటినీ అడ్డుకొంటూ ఆ శరీరములయందు రక్తం నింపుతూ మల్లుడైన ఆ యోధుడు (దుర్యోధనుడు) 
గర్వితుడై యుద్దం చేస్తూ ఉండగా మన వీరులు క్రమ్ముకొని ఆ యోధశ్రేష్ణులను (పాండవవీరులను) ఎదుర్కొన్నారు. 
మనసేన దీనత్వం విడిచి తిరుగబడి వారి(పాండవులయొక్క) సేనలతో పోరాడింది. ఆ సమయంలో. 


క. _ భీముండు గురుతనయుండు ను । ద్దామ భుజావీర్యశౌర్యధైర్యములు జన 
స్తోమము లగ్గింప(గ సం । గ్రామ మొనర్షిరి నితాంతగాధస్పూర్తిన్‌. 329 


ప్రతిపదార్థం: భీము(డున్‌= భీముడును; గురు= ద్రోణునియొక్క; తనయు(డును= పుత్రుడును (అశ్వత్ధామయును); 
ఉద్దామ= అధికమైన; భుజా= భుజములయొక్క; వీర్య= పరా(క్రమము; శౌర్య= పరాక్రమము (శూరత్వము); ధైర్యము= 
ధీరత్వములు; జన= జనులయొక్క; స్తోమములు= సమూహములు; అగ్గింప(గన్‌= స్తుతించుచుండగ; నితాంత= అత్యంతము 
(మిక్కిలి); గాఢ= అధికమైన; స్ఫూర్తిన్‌= ఉత్సాహంతో; సం[గ్రామము= యుద్దము; ఒనర్భి= చేసిరి. 


తాత్సర్యం: భీముడు, అశ్వత్థామ అడ్డులేని తమ భుజబల పరా(క్రమధైర్యాలను ప్రజాసమూహాలు మెచ్చుకొంటూ 
ఉండగా అత్యంతం అధికమైన (ప్రకాశంతో యుద్దం చేశారు. 


చ. పరుషపరాక్రమస్సురణ. బాందవముఖ్యుని వాజులం జతు 
శృరహతిం గూల్టె సౌబలుండు సత్వరు(డై సహదేవు. డమ్మహీ 
శ్వరు€ దనతేరిమీ(ద నిడి సంగరమధ్యము' బాపె నాత. డొం 
డరదముమీందికిం జని రయంబున నయ్యరి( దాశె నుద్ధతిన్‌. 330 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: పరుష= కఠినమైన; పరా(క్రమ= పరా(క్రమముయొక్క; స్ఫురణన్‌= (ప్రకాశంతో; పాండవ= పాండవులలో; 
ముఖ్యుని= ముఖ్యుడైన ధర్మజునియొక్క; వాజులన్‌= గు[ర్రములను; సౌబలుండు= శకుని; చతుః= నాలుగు; శర= 
బాణములయొక్క; హతిన్‌= దెబ్బతో; కూల్చెన్‌= చంపెను; సహదేవుండు= సహదేవుడు; సత్వరుండై= వేగిరపాటు కలవాడయి; 
ఆ= ఆ; మహీ+-ఈశ్వరున్‌= ధర్మజుని; తన= తనయొక్క; తేరిమీందను= రథముపైని; ఇడి= ఉంచి; సంగర= యుద్దముయొక్క; 
మధ్యము+పాపె= మధ్యనున్నవానిని; పాపెన్‌= తొలగించెను; ఆతండు= అతడు (ఆ ధర్మరాజు); ఒండు= మరియొక; 
అరదము= రథము; మీందికిన్‌= పైకి; చని= వెడలి; రయంబునన్‌= వేగముగా; ఆ+అరిన్‌= ఆ శత్రువును; ఉద్దతిన్‌= 
గర్వముతో; తాశెను= ఎదుర్కొనెను. 


తాత్సర్యం: శకుని కఠినమైన పరా(క్రమవి(క్రమంతో ధర్మజుడి గుర్రాలను నాలుగు బాణాలతో కొట్టి చంపాడు. 
సహదేవుడు వెంటనే వేగిరపాటుతో ధర్మరాజును తన రథంపైన ఉంచి, యుద్దంయొక్క నడుమ భాగంనుండి 
తొలగించాడు. ధర్మరాజు ఇంకొక రథం మీదకు వెడలి, వేగంగా ఆ శత్రువును (శకునిని) ఎదుర్కొన్నాడు. 


క శరములం బొదివిన నాతండు । దిరమై యేయంగ రణము దివిజగరుడ ఖే 

చరసిద్దిప్రకరాద్దుత | కరప్రకారమున నొప్పె. గౌరవనాథా! 331 
ప్రతిపదార్థం: కౌరవనాథా!= కౌరవులకు (ప్రభువైన ఓ ధృతరాష్ట్రమహారాజా!; శరములన్‌= బాణములతో; పొదివినన్‌= కమ్ముకొనగా; 
ఆతండు= ఆ శకుని; తిరమై= స్థిరముగా ఉండి; ఏయంగన్‌= బాణములు ప్రయోగించగా; రణము= యుద్దము (శకుని 


ధర్మరాజుల యుద్దము); దివిజ= దేవతలకు; గరుడ= గరుడులకు; ఖే= ఆకాశమున; చర= సంచరించు; సిద్ద= సిద్దులయొక్క; 
'ప్రకర= సమూహములకు; అద్భుతకర= ఆశ్చర్యకరములైన; ప్రకారమునన్‌= విధముగ; ఒప్పెన్‌= ్రకాశించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు శకునిని బాణాలతో క్రమ్ముకొనగా ఆ శకుని కూడా స్థిరంగా 
ఉండి బాణాలు ప్రయోగించగా వారి యుద్ధం దేవతలు, గరుడులు, ఆకాశసంచారులైన సిద్దగణాలు ఆశ్చర్యం 
పొందేటట్టుగా ప్రకాశించింది. 


సీ, శకుని నందనుండును నకులుండు నొందొరు । లకు€ జండ బాహుబలంబు సూపి 
రతుల శౌర్యమున సాత్యకికృతవర్ములు । పోరిరి విలుద్రుంచి కౌరవేంద్రు( 
దేసి ధృష్టద్యుమ్ను నేచి యొండొకవింట । నతని నాతండు నొంప నక్కజంపుం 
గయ్య మయ్యిరువుర కయ్యె ద్రౌపదిపుత్రు । లేవురు పతిం గిట్టి యింద్రియములు 


తే. _ బాలిశునిం జిక్కువజిచినపగిది. దలర। జేయ నత. డీడంబోవక సాయకములు 
పెక్కు రయమున నిగిడించి యక్కుమార । వితతి( గలంపం దత్సంగర మతిశయిల్లె. 332 


ప్రతిపదార్థం: శకుని= శకునియొక్క; నందనుండును= పుత్రుడును; నకులుండును= నకులుడును; ఒండొరులకున్‌= వారికి 
ఒకరు; చండ= భయంకరమైన; బాహు= భుజములయొక్క; బలంబు= బలము (శక్తి); చూపిరి; అతుల= సాటిలేని; 
శౌర్యమునన్‌= పరా(క్రమముతో; సాత్యకి; కృతవర్మలు; పోరిరి= పోరాడిరి; విలు= ధనువు; (త్రుంచి= ఖండించి; కౌరవ+ 
ఇంద్రుండు= కౌరవులకు ప్రభువైన దుర్యోధనుడు; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుని; ఏసెన్‌= కొట్టెను; ఆతండు= ఆ 
ధృష్టద్యుమ్నుడు; ఒండొక= మరియొక; వింటన్‌= వింటితో (ధనువుతో); అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; ఏచి= అతిశయించి; 
నొంపన్‌= నొవ్వచేయగా (బాధించగా); ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరకు; అక్కజంపు= ఆశ్చర్యకరమగు (అధికమగు); కయ్యము= 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 155 


యుద్దము; అయ్యెన్‌= అయ్యెను; [ద్రౌపదిపుత్రులు= [ద్రౌపదియొక్క పుత్రులు; ఏవురు= అయిదుగురు; పతిన్‌= రాజును 
(దుర్యోధనుని); కిట్టి= సమీపించి; ఇంద్రియములు= ఇంద్రియములు (త్వక్కు - చక్షువు - శ్రోత్రము - జిహ్వ - ఘ్రాణములు 
జ్ఞానేంద్రియములు అయిదు. వాక్కు - పాణి - పాదము - పాయువు - ఉపస్థలు - కర్మేంద్రియములు అయిదు - ద్రౌపది 
పుత్రులు అయిదుగురు); బాలిశునిన్‌= మూర్భుని (అజ్ఞానిని); చిక్కు= సంకటము; పబుచిన= పడచేసిన(పెట్టినట్టుగా); 
పగిదిన్‌= విధముగ; తలరన్‌= చలింప; చేయన్‌= చేయగా; అతండు= అతడు (దుర్యోధనుడు); ఈడంబోవక= వెనుదీయక; 
పెక్కు= అనేకములైన; సాయకములు= బాణములు; రయమునన్‌= వేగముగా; నిగిడించి= (ప్రయోగించి; ఆ+కుమార= ఆ 
ద్రౌపదికుమారులయొక్క; వితతిన్‌= సమూహమును; కల(పన్‌= బాధించగా; తత్సంగరము= ఆ యుద్దము; అతిశయిల్లెన్‌= 
విజృంభించెను. 


తాత్సర్యం: శకుని పుత్రుడు ఉలూకుడు, నకులుడు ఒకరికొకరు భయంకరమైన భుజబలాన్ని చూపెట్టుకొన్నారు. 
సాటిలేని పరాక్రమంతో సాత్యకి కృతవర్మలు పోరాడారు. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని ధనువు ఖండించి కొట్టాడు. 
ఆ ధృష్టద్యుమ్నుడు మరియొక వింటితో అతిశయించి ఆ దుర్యోధనుడిని బాధించాడు. ఆ ఇద్దరకు ఆశ్చర్యకరమైన 
గొప్పయుద్దం జరిగింది. (ద్రౌపదిపుత్రులు అయిదుగురూ దుర్యోధనుడిని సమీపించి, ఇంద్రియాలు అజ్ఞాని అయిన 
మూర్భుడిని సంకటపరచినట్టు చలింపజేశారు. ఆ దుర్యోధనుడు వెనుదీయక అనేకములైన బాణాలు వేగంగా 
ప్రయోగించి, ద్రౌపదికుమారసమూహాన్ని కలత చెందించాడు. ఇట్లా ఆ యుద్దం అతిశయించింది. 


విశేషం: ఈ పద్యమున తిక్కన “ఉపమా కాళిదాసస్య” అనే ఆర్యోక్తి స్ఫురించేటట్టు ఒక చక్కని చిక్కని ఉపమాలంకారాన్ని 
ప్రయోగించాడు. “ద్రౌపది పుత్రులేవురు పతి గిట్టి యింద్రియములు బాలిశునిం జిక్కు వజిచిన పగిది” - జ్ఞానేంద్రియాలు 
అయిదు కర్మేంద్రియాలు అయిదు. జ్ఞాని ఇంద్రియ విషయాలకు అతీతంగా ఉంటాడు. అజ్ఞాని ఇంద్రియాలకు వశుడై 
సంసార సంకటములం దుంటాడు. అట్టే ద్రౌపది పుత్రులైదుగురకు దుర్యోధనుడు వశుడయ్యాడని తాత్పర్యం. ద్రౌపది 
పుత్రులు ఉపమేయం; ఇంద్రియములు ఉపమానం; చిక్కుపరచుట - సమానధర్మం; పగిది - ఉపమావాచకం. దుర్యోధనుడు 
ఉపమేయం; బాలిశుడు ఉపమానం; చిక్కుపరచుట - సమానధర్మం; పగిది - ఉపమావాచకం. ఇది ఉపమాసంతళ్లిష్టం. 


పంచపాండవులు పంచమహాభూతాలకు (ప్రతీకలు. యమ,వాయు,ఇం(ద్ర,అశ్వినులు - పంచమహేాభాతాలకు 
అధిష్టానదేవతలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు - వాటి గుణములు లేక తన్మాత్రలు. కుంతి ప్రకృతి. యాజ్ఞసేని 
ద్రౌపది శక్తి పంచభూతములైన పంచపాండవులకు శక్తియందు జన్మించిన ఉపపాండవులు - పంచేంద్రియములకు (ప్రతీకలు. 
ఇంతటి భావార్థాన్ని - ఈ ఉపమాలంకారంతో స్సురింపచేయటం తిక్కన విశిష్టత. 


వ. మణియు ననేకు లనేకులం బొదివి పోరాడ నంతకంతకు( బేర్షిన యగ్గలిక మొగ్గరంబులు రెండునుం 
గలయం బెరసినం బేర్ణిన పెంధూళి భానుబింబంబు గప్పె నప్పుడు దొరుంగు నరతురంగమాతంగరుధిరధారల 
నడంగిన నధికంబైన సంగరంబునకుం గడంగిన కౌంతేయుల యురవడికి నోహటించి మన మోహరంబు 
దొరలు మరలిన మరలనీక నీ కొడుకు పురికొలుపుకొని తటిమినం గనలి ధర్మసుతుండు. 333 


ప్రతిపదార్థం: మజీయును= ఇంకను; అనేకులు= పలువురు; అనేకులన్‌= పలువురను; పొదివి= క్రమ్మి; పోరాడన్‌= 
యుద్దముచేయుచుండగా; అంతకంతకున్‌= అంతకంతకును; పేర్చిన= అతిశయించిన; అగ్గలికన్‌= శౌర్యముతో; మొగ్గరంబులు= 
సేనావ్యూహములు; రెండునున్‌= రెండును; కలయన్‌= కలియబడి; బెరసినన్‌= వ్యాపించగా; పేర్చిన= అతిశయించిన; 
'పెంధూళి= పెద్దదుమ్మ; భానుబింబంబు= సూర్యబింబమును; కప్పె= కప్పెను; అప్పుడు= ఆ సమయమున; తొరు(గు= 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


(స్రవించు; నర= మనుజులయొక్క; తురంగ= గుర్రములయొక్క; మాతంగ= ఏనుగులయొక్క; రుధిర= రక్త; ధారలన్‌= 
ధారలచేత; అడంగినను= అణగారిపోగా; అధికంబైన= ఎక్కువైన; సంగరంబునకున్‌= యుద్దమునకు; కడంగిన= ప్రయత్నించిన 
(పూనిక వహించిన); కౌంతేయుల= కుంతీపుత్రులయొక్క; ఉరవడికిన్‌= మిక్కిలి వేగమునకు; ఓహటించి= వెనుదీసి; మన= 
మనయొక్క; మోహరంబు= సేనావ్యూహమునందలి; దొరలు= రాజులైన వీరులు; మరలినన్‌= తిరిగిపోవుచుండగా; నీ 
కొడుకు= నీ యొక్క కొడుకు (దుర్యోధనుడు); మరలనీక= తిరిగిపోకుండ; పురికొలుపుకొని= క్రమ్ముకొని (ఉత్సాహము 
కల్పించి); తటిమినన్‌= తరుమగా; కనలి= కోపించి; ధర్మసుతుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: ఇంకా పలువురు పలువురను (క్రమ్మి పోరాడగా అంతకంతకూ అతిశయించిన శౌర్యంతో సేనావ్యూహాలు 
రెండును కలియబడి వ్యాపించగా, అతిశయించిన పెద్దదుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. ఆ సమయాన స్రవించే 
నరులయొక్క, గుర్రాలయొక్క, ఏనుగులయొక్క రక్తధారలచేత దుమ్ము అణగారిపోగా, అధికమైన యుద్దానికి 
పూనిక వహించిన పాండవుల వేగానికి వెనుదీసి కౌరవసేనా వ్యూహంలోని వీరులు తిరిగి పోతుండగా దుర్యోధనుడు 
తిరిగిపోకుండా పురికొల్సి తరుమగా, కోపించి ధర్మరాజు (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. మూడు నారాచములం గృపు వాడి చెటిచి । వాలి కృతవర్మ్శహయముల నాలుగింట 

గూల్పం దనతేరిపై నిడి గురుసుతుండు । దొల(గు( గొంపోయె నవ్విరథుని నృపాల! 334 
ప్రతిపదార్థం: నృపాల!= ధృతరాష్ట్ర మహారాజా!; (ధర్మరాజు); మూండు= మూడు; నారాచములన్‌= బాణములతో; కృపు 
వాండి= కృపునియొక్క శౌర్యము; చెటిచి= పోగొట్టి; వాలి= అతిశయించి; కృతవర్మ= కృతవర్మయొక్క; హయములన్‌= 
గుర్రములను; నాలుగింటన్‌= నాలుగింటితో (నాలుగు బాణములతో); కూల్చన్‌= చంపగా; గురుసుతుండు= అశ్యత్త్థామ; 
తనతేరిపైన్‌= తనయొక్క రథముమీద; ఇడి= ఉంచి; తొలంగన్‌= తొలగునట్టు; ఆ+విరథుని= ఆ రథములేనివానిని 
(కృత వర్మను); కొంపోయెను= తీసికొనిపోయెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు మూడు బాణాలతో కృపాచార్యుడి శౌర్యం పోగొట్టి అతిశయించి 
కృతవర్మ గుర్రాలను నాలుగు బాణాలతో చంపగా అశ్వత్తామ రథంలేని కృతవర్మను తన రథంమీద ఉంచి 
తొలగించటానికి తీసికొనిపోయాడు. 


చ. కురుపతి చూచి చిత్తమున. గోపము పెంపెసలార నేడు నూ 
అరదము లాతనిం బొదువునట్లుగ( బంచిన నొక్క పెట్ట బం 
ధురతర వారివాహములు తోయజబాంధవుం గప్పచాడ్డు దో 
ప రయముమై( గడంగి యవి పైకొని యవ్విభుతో( బెనంగంగన్‌. 335 


ప్రతిపదార్థం: కురుపతి= కౌరవులకు (ప్రభువైన దుర్యోధనుడు; చూచి; చిత్తమునన్‌= మనసునందు; కోపము= (క్రోధము; 
పెంపు= ఆధిక్యము; ఎసలారన్‌= అతిశయించగా; ఏడు; నూజు= వందలు; అరదములు= రథములు; ఆతనిన్‌= ఆ 
ధర్మరాజును; పొదువునట్టుగన్‌= (క్రమ్ముకొనునట్టుగా; పంచినన్‌= పంపించగ; ఒక్కపెట్టన్‌= ఒక్కసారిగా; బంధురతర= 
మిక్కిలి దట్టమైన; వారివాహములు= మేఘములు; తోయజ= పద్మములకు; బాంధవున్‌= చుట్టమైన సూర్యుని; కప్పు= 
కప్పివేయు; చాడ్సు= విధము; తోంపన్‌= తోచగా (అనిపించగా); రయముమైన్‌= వేగంతో; కడంగి= ప్రయత్నించి; అవి= అవి 
(ఆ ఏడు వందల రథములు); పైకొని= కలియబడి-మీదపడి; ఆ+విభుతోన్‌= ఆ (ప్రభువైన ధర్మరాజుతో; పెనంగంగన్‌= 
యుద్దంచేయగా. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 157 


తాత్పర్యం: ధర్మరాజు కృపుడిని, కృతవర్మను విరథులను చేయటం దుర్యోధనుడు చూచి, మనసులో కోపం 
వృద్ధిపొందగా ఏడు వందల రథాలు ఆ ధర్మరాజును (క్రమ్ముకొనేటట్టుగా పంపించాడు. దట్టమైన మేఘాలు 
ఒక్కసారిగా సూర్యుడిని కప్పివేసినట్టుగా ఆ ఏడువందల రథాలు వేగంగా ఆ ధర్మరాజుతో కలియబడి యుద్దంచేస్తూ 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. ధర్మరాజు - ఉపమేయము; సూర్యుడు - ఉపమానం; కప్పివేయుట - ధర్మము; విధము - వాచకం. 
అట్లే ఏడు వందల రథములు ఉపమేయం; వారి వాహనాలు ఉపమానం; - కప్పివేయటం ధర్మం; విధం-వాచకం. ధర్మవాచకములు 
రెండు ఉపమేయ ఉపమానాలు సమానం కావున ఇది ఉపమా సంశ్లిష్టము. ఇట్టి విశిష్ట అలంకార ప్రయోగం తిక్కయజ్వ 
ప్రత్యేకత. 
క. కనుగొని శికండిముఖయో । ధనికాయం బడరి యా రథప్రకరంబున్‌ 

సునిశితశరప్రకరముల( । దనుమాడెన్‌ రౌద్రరసము దొలుకాడంగన్‌. 336 
ప్రతిపదార్థం: శిఖండి= శిఖండి; ముఖ= మున్నగు; యోధ= యుద్ధవీరుల; నికాయంబు= సమూహము; కనుంొని= చూచి; 
అడరి= అతిశయించి (త్వరపడి); ఆ రథ(ప్రకరంబున్‌= ఆ రథములయొక్క సమూహమును; రౌద్రరసము; తొలుకాడంగన్‌= 


తొణికిసలాడునట్టుగా; సునిశిత= బాగుగా వాడియెన; శర= బాణములయొక్క; ప్రకరములన్‌= సమూహములతో; తునుమాడెన్‌= 
ఖండించెను. 


తాత్పర్యం: శిఖండి ప్రముఖయుద్దవీరుల సమూహాన్ని చూచి, అతిశయించి, ఆ రథాల సమూహాన్ని రౌ(ద్రరసం 
తొణికిసలాడేటట్టుగా వాడి అయిన బాణసమూహాలతో ఖండించాడు. 


వ. ఆ సమయంబున మనదెస నుల్మాపాతశర్మరావర్షాదులగు నుత్పాతంబులు గలిగె వానికి శంకింపక శకుని 
గడంగి యోధవరులతో 'మీరు కోల్తల సేయుం డేను బెడముట్టున. దాంకి ధర్మనందనాదులను సమయించెద' 
నంచు సముద్దతిం గదిసె, నప్పుడు మద్రేశబలపురస్సరంబైన యమ్మోహరంబు రభసంబునం దణిమి 
పాండవసేనా సంరంభంబున కోర్వక తిరిగిన నా సుబలసూనుండు ప్రబలతురంగ దశ సహస్రంబులతో 
వేగంబు మెఅియ వైరిసేనవెనుకం గిట్టి 'యేను గలుగ మీకు భయం బేల? యని యక్కౌరవసైనికులం 
బేరుకొని యదల్లి యార్షిన నా కౌంతేయవాహిని కలంగిన6 గని ధర్మనందనుండు సహదేవు నాలోకించి. 

337 
ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; మనదెసను= మనవైపు; ఉల్కా= ఆకాశమునుండి పడుచున్నటులు భాసించు 
తారవంటి వెలుగు; పాత= పడుట; శర్కరా= చక్కెరయొక్క; వర్షాదులు= వర్షములు మొదలగునవి; అగు= ఐన; ఉత్సాతంబులు= 
అపశకునములు; కలిగెన్‌= పుట్టెను; వానికిన్‌= ఆ అపశకునములకు; శంకింపక= సందేహింపక; శకుని; కడంగి= (ప్రయత్నించి 

(పూనిక వహించి); యోధవరులతోన్‌= యోధతశ్రేష్టులతో; మీరు; కోల్తలసేయుండు= ఎదుటనిలిచి యుద్దము చేయుడు; ఏను= 

నేను; పెడముట్టునన్‌= వెనుకనుండి ముట్టడించి; తాంకి= ఎదుర్కొని; ధర్మనందన= ధర్మరాజు; ఆదులను= మొదలగువారిని; 

సమయించెదను= సంహరించెదను; అంచున్‌= అనుచు; సముద్దతిన్‌= మిక్కిలి దర్పముతో; కదిసెన్‌= కలియబడెను; 
అప్పుడు= ఆ సమయమున; మద్రేశ= శల్యుని; బల= సైన్యము; పురస్సరంబైన= ముందు నడుచుచున్నట్టిదైన; ఆ+మోహరంబు= 

ఆ సేనావ్యూహము; రభసంబునన్‌= సాహసముతో; తటిమి= కలియబడి; పాండవ= పాండవులయొక్క; సేనా= సైన్యముయొక్క; 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంరంభంబునకున్‌= వేగిరపాటునకు; ఓర్వక= భరింపజాలక; తిరిగిననన్‌= మరలిపోవుచుండగా; ఆ సుబలసూనుండు= ఆ 
శకుని (సుబలునియొక్క కుమారుడు); ప్రబల= మిక్కిలి బలమైన; తురంగ= గుర్రములయొక్క; దశసహ(స్రంబుతోన్‌= 
పదివేలతో; వేగంబు= వేగము; మెజయన్‌= ప్రకాశింపంగా; వైరి= శత్రువులయొక్క; సేన= సైన్యమునకు; వెనుకన్‌= వెనుకభాగము; 
కిట్టి= సమీపించి; ఏను= నేను; కలుగన్‌= ఉండగా; మీకున్‌; భయంబు= భయము; ఏల?= ఎందులకు? అని; ఆ+కౌరవ= 
ఆ కౌరవులయొక్క; సైనికులన్‌= సేనలను; పేరుకొని= పేరుపెట్టి పిలిచి; అదల్సి= అదలించి; ఆర్చినన్‌= పెద్ద బొబ్బ పెట్టగా 
(అరవగా); ఆ కౌంతేయవాహిని= ఆ కుంతీపుత్రులయొక్క సేన; కలంగినన్‌= కలత చెందగా; ధర్మనందనుండు= ధర్మరాజు; 
సహదేవున్‌= సహదేవుని; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అప్పుడు మనవైపు ఉల్కలు చక్కెరవర్గాలు మొదలైన అపశకునాలు కలిగాయి. ఆ అపశకునాలకు 
సందేహించక, శకుని పూనిక వహించి యోధశ్రేష్టులతో 'మీరు యుద్దంచేయండి; నేను వెనుకనుండి ముట్టడించి 
ఎదుర్కొని ఆ ధర్మరాజు మొదలైన వారిని సంహరిస్తాను.” అంటూ మిక్కిలి గర్వంతో కలియబడ్డాడు. ఆ సమయంలో 
శల్యుడి సైన్యం ముందు పోతుండగా ఆ సేనావ్యూహం సాహసంతో కలియబడి పాండవ సేనల వేగిరపాటునకు 
భరింపజాలక మరలిపోవుతుండగా శకుని మిక్కిలి బలమైన పదివేల గుర్రాలతో వేగం ఒప్పగా శత్రుసేన వెనుక 
భాగాన్ని సమీపించి, 'నేను ఉండగా మీకు భయం ఎందుకు?” అని ఆ కౌరవసైనికులను పేరు పెట్టి పిలిచి, 
అదలించి, పెద్దబొబ్బపెట్టగా ఆ పాండవుల సేన కలతచెందింది. అప్పుడు ధర్మరాజు సహదేవుడిని చూచి. 


శకుని సహదేవు లాశ్వికసహాయులై ఘోరంబుగా( బోరుట (సం. 9-21-32) 


ఆ. వేగ తాశకు మైదువేల గుట్టంబులు । ద్రౌపదీతనూజతతియు నీవు 

శకుని ననుడు నత(డు సంరంభజృంభియై | యట్ల చేయ ఘోరమయ్యె. బోరు. 338 
ప్రతిపదార్థం: ఐదువేల గుజ్జంబులు= ఐదువేల గుర్రములు; (ద్రౌపదీ= (ద్రౌపదియొక్క; తనూజ= పుత్రులయొక్క; తతియున్‌= 
సమూహమును (అనగా ఉపపాండవులును); నీవు; శకునిన్‌= శకునిని; వేగ= వేగముగ; తాంకుము= ఎదుర్కొనుము; 


అనుడున్‌= ఇట్టు అనగానే; అతండు= అతడు; సంరంభ= త్వరగా; జృంభియె= విజృంభించినవాడై; అట్ల= ఆ విధముగానే 
(అవధారణార్థము); చేయన్‌= చేయగా; పోరు= యుద్దము; ఘోరము= భయంకరము; అయ్యెన్‌= అయ్యెను. 


తాత్సర్యం: ధర్మరాజు సహదేవుడిని చూచి 'ఐదువేల గుర్రాలతో ద్రౌపదిపుత్రులు, నీవు శకునిని వేగంగా 
ఎదుర్కొనండి.' అని చెప్పగా సహదేవుడు త్వరగా విజ్బంభించినవాడై ఆ విధంగానే చేయగా యుద్దం భయంకరమైనది. 
వ. అట్టి యెడ. 339 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ. లీల గట్టియతోడం గూలంగవైచియు । డొంకెనపోటుల6 బొంక మడంచి 

పడ. ద్రోచియును వాల. గడికండములుగ వ్రే । సియు€ గఠారంబుల. జీరి చెబిచి 

గీటడంగించియు గిట్టి యొండొరు. బట్టి | కొని మల్లుచందంబు ననికి( జొచ్చి 

నేలకు వంచియు. గేలిమై గళముపై । నెక్కియు. బెక్కండ్రు రొక్క మొగిన 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 159 


ఆ. యెక్కుటయు సహించి యుక్కునం బెనంగియు । నుటిక వివిధగతుల నుబ్ది చెలంగి 
బొమ్మలాడినట్లు పోరి యా రావుతు । లధిప! నెరయ మెటిసి రందు నిందు. 340 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; లీలన్‌= విలాసముగా; కట్టియతోడన్‌= కర్రతో (దండము); కూలంగన్‌= 
కూలిపోవునట్టుగ (చనిపోవునట్టుగ); వైచియున్‌= విసిరియు; డొంకెన= వంకరల ఈటె; పోటులన్‌= పొడుపులతో(పొడుచుకొనుట); 
పొంకము= పొందిక; అడంచి= అణచి; పడ(ద్రోచియును= క్రిందపడునట్టు చేసియు; వాలన్‌= కత్తితో; కడికండములుగన్‌= 
ఖండ ఖండములుగ; వ్రేసియున్‌= నరికియు; కఠారంబులన్‌= పెద్ద పెద్ద ఖడ్గములతో; చీరి= చీల్చి; చెబుచి= పోగొట్టి; 
గీటడంగించియున్‌= చంపియు; కిట్టి= సమీపించి; ఒండొరున్‌= ఒకరినొకరు; పట్టికొని; మల్గుచందంబున్‌= మల్లునివిధము గ(జెట్టి); 
అనికిన్‌= యుద్దమునకు; చొచ్చి= తలపడి; నేలకున్‌= భూమికి; వంచియున్‌= వంగదీసియు; కేళిమైన్‌= (క్రీడతో; గళముపైన్‌= 
కంఠముపై; ఎక్కియున్‌= ఎక్కియు; పెక్కం[డ్రురు= పలువురు; ఒక్కమొగిన= ఒక్కసారి మొత్తముగా; ఎక్కుటయున్‌= 
మీదపడుటయును; సహించి= ఓర్పువహించి; ఉక్కునన్‌= శౌర్యముతో; పెనంగియును= యుద్దముచేసియు; ఉజక= లక్ష్యపెట్టక; 
వివిధ= అనేక విధములైన; గతులన్‌= గమనములతో; ఉబ్బి= సంతోషించి; చెలంగి= ఉత్సహించి; బొమ్మలు; ఆడినట్టు= 
ఆడినట్టు; పోరి= యుద్ధముచేసి; ఆ రావుతులు= ఆ రౌతులు (గుర్రములనెక్కి పోరాడువారు); నెరయన్‌= వ్యాపించగా; 
అందున్‌= అచ్చట; ఇందున్‌= ఇచ్చట; మెజసిరి= (ప్రకాశించిరి. 


తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు, ద్రౌపదికుమారులు అయిదువేల గుర్రాలతో శకునితో యుద్దంచేసే 
సమయంలో [క్రీడగా దుడ్డుకర్రతో చనిపోయేటట్టు విసిరి, వంకరల ఈటె పోటులతో పొంకం అణచి క్రింద 
పడ(ద్రోచి, కత్తితో ఖండఖండాలుగా నరికి, పెద్ద పెద్ద ఖడ్గాలతో చీల్చి చెండాడి చంపి, సమీపించి ఒకరినొకరు 
పట్టుకొని మల్లవీరుల విధంగా యుద్దానికి తలపడి నేలపైకి వంగదీసి, ఆటాడినట్టు మెడలపైకి ఎక్కి, పలువురు 
మొత్తంగా మీదపడి, ఓర్పుతో శౌర్యంతో యుద్దంచేసి, ఒకరిపై ఒకరు దుమికి వివిధ గమనాలతో సంతోషించి, 
ఉత్సహించి, బొమ్మలాడినట్టు ఆ రౌతులు అంతటా వ్యాపించి వెలిగారు. 


విశేషం: ఇది తురంగ సైన్యం చేసిన యుద్దంయొక్కవర్లనం. గుర్రాలపై నుండి యుద్దం చేసేవారు రౌతులు. ఇది 
రథాలపైనుండి అస్త్రశస్త్ర ప్రయోగాలతో చేసే యుద్దవర్లనంకాదు. చతురంగ బలాల యుద్దాలు నానావిధాలుగా ఉంటాయి. 
ఆ యుద్దరీతు లన్నింటిని వ్యాసభగవానుడు మూలమున యుద్దపర్వములందు అత్యద్భుతంగా వర్షించాడు. తిక్కన కూడా 
యుద్దవర్లనలు బాగుగా చేశాడనీ అందుకు ఆయన అనుభవం తోడైనదనీ కొందరు విశ్వసిస్తారు. 


ఇక ఈ పద్యంలో వర్షించిన యుద్దం కర్రలతో, కత్తులతో, ఈటెలతో, కాళ్ళతో, చేతులతో చేసిన “దొమ్మీ” అనబడే 

యుద్దం. దీనిని బొమ్మలాడినట్టుగా తిక్కన ఉటత్రేక్షించాడు. 

> se] a 

వ. మటియు ననేక ప్రకారంబుల భండనంబుసేసిరి. పదంపడి యమ్మాద్రీకుమారుని వీరోద్రేకంబునకు నోహటించి 
గాంధారీసోదరుం డాటువేల తురంగంబులతోడం దిరిగె నతండును ద్విసహస్రహయశేషసేనాసమేతుండై 
యన్న కడకరిగె. నా సౌబలుండును జుట్టి వచ్చి ధృష్టద్యుమ్నుని మొనపై( బడిన నతండు సైన్యసముద్దండ 
సంరంభం బెసంగ విక్రమాటోపంబు సూపినయపుడు పంచసహస్రత్రిశతహయంబులు వడిన రౌద్రంబు 
రూపు దాల్చిన ట్లాయుధఖండనాస్టిభంజనశబ్దశ్రవణంబునను రక్తమాంసమేదోస్టిమస్తిష్క మజ్ఞాసమ్మేళన 
దారుణరణతలదర్శనంబునను దదీయ విస్రగంధాఘ్రాణంబునను యోధులు వీతచేతస్కులైరి. తెగినతల 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొకచేతను నెత్తుట జొత్తిల్లిన కరవాలం బొకకరంబునను బట్టుకొని యట్టలాడినట్లు పెనంగి యా శకుని 
హతావశిష్టంబులైన సప్తశతాశ్వంబులతోడ( దొలంగి యచ్చటి జనంబులతో. 'గురుపతి యెచ్చట నున్నవాం 
డనిన వార లతని కిట్లనిరి. 341 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; అనేక= నానా; ప్రకారంబులన్‌= విధములుగా; భండనంబు= యుద్దము; చేసిరి= చేసిరి; 
పదంపడి= వెనువెంటనే; ఆ+మాద్రీ= ఆ మాద్రియొక్క; కుమారుని= పుత్రుని అనగా సహదేవునియొక్క; వీర= పరాక్రమముయొక్క; 
ఉ(ద్రేకంబునకున్‌= విజ్బంభణమునకు; తిరిగెన్‌= వెనుదిరిగెను; ఓహటించి= వెనుదీసి; గాంధారీ= గాంధారియొక్క; సోదరుండు= 
సహోదరుడయిన శకుని; ఆజువేల తురంగంబులతోడన్‌= ఆరువేల గుర్రాలతో; అతండును= అతడును (సహదేవుడును); 
ద్వి= రెండు; సహ(స్ర= వేల; హయ= గుర్రములు; శేష= మిగిలిన; సేనా= సైన్యముతో; సమేతుండై= సహితుడై (కూడినవాడై); 
అన్నకడకున్‌= అన్నదగ్గరకు; అరిగెన్‌= వెడలెను; ఆ సౌబలుండును= ఆ శకునియు; చుట్టివచ్చి= తిరిగివచ్చి; ధృష్టద్యుమ్నుని; 
మొనపైన్‌= సేనపై; పడినన్‌= పడగా; అతండు= ఆ ధృష్టద్యుమ్నుడు; సైన్య= సేనతోకూడ; సముద్దండ= అధికమైన; 
సంరంభంబు= వేగిరపాటు; ఎసంగన్‌= అతిశయించగ; విక్రమ= పరాక్రమముయొక్క; ఆటోపంబు= ఆడంబరము; 
చూపిన+అపుడు= చూపిన సమయమున; పంచ= ఐదు; సహస్ర= వేలు; (త్రిశత= మూడు వందలు; హయంబులు= 
గుర్రములు (అయిదువేల మూడువందల గుర్రములు); పడినన్‌= పడిపోగా (చనిపోగా); రౌద్రంబు= (క్రోధము; రూపు= 
ఆకృతి; తాల్సినట్లు= ధరించినట్టు; ఆయుధ= ఆయుధములయొక్క; ఖండన= విరుచుట; అస్థి= ఎముకలయొక్క; భంజన= 
పగులగొట్టుట; శబ్ద= శబ్దములయొక్క (ధ్వనులయొక్క) (శ్రవణంబునను= వినుటవలనను; మాంస= మాంసముయొక్క; 
మస్తిష్క= మెదడుయొక్క (మేదస్‌నకు-మస్తిష్కమునకు కొంచెము భేదముకలదు. మెదడునందలి రెండ భాగములివి); మజ్ఞా= 
మజ్జాయొక్క (ఎముకలలో ఉన్న మూలుగు మజ్జ అనబడును); సమ్మేళన= వీటి కలయిక వలన; దారుణ= భయంకరమైన; 
రణ= యుద్దముయొక్క; తల= భూమియొక్క (యుద్దభూమియొక్క); దర్భనంబునను= చూచుటవలనను; తదీయ= ఆ 
యుద్దమునందలి మాంసాదులయొక్క; విస్రగంధ= కుల్లినకంపు; ఆ(ఘాణంబునను= పీల్చుటవలనను; యోధులు= 
యుద్దముచేయుచున్న వీరులు; వీత= పోయిన; చేతస్కులు= మనస్సుకలవారు; ఐరి= అయ్యిరి; తెగిన= ఖండింపబడిన; 
తల= శిరము; ఒకచేతను= ఒకచేతితోను; నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్లిన= ఎర్రబారిన; కరవాలంబు= కత్తి; ఒక కరంబునను= 
ఒక చేతితోడను; పట్టుకొని; అట్టలు+ఆడినట్టు= తలలు తెగిన శరీరములు ఆడినట్టుగా; పెనంగి= యుద్దముచేసి; ఆ శకుని; 
హత= చంపబడగా; అవశిష్టంబులైన= మిగిలిపోయిన; సప్త= ఏడు; శత= వందలు; అశ్వంబులతోడన్‌= గుర్రములతో; 
తొలంగి= తప్పించుకొని; అచ్చటి= ఆ యుద్దభూమియందలి; జనంబులతోన్‌= (ప్రజలతో; కురుపతి= దుర్యోధనుడు; 
ఎచ్చట= ఎక్కడ; ఉన్నవాండు?= ఉన్నవాడు?; అనినన్‌= అనగా; వారలు= వారు; అతనికిన్‌= ఆ శకునికి; ఇట్టు= ఈ 
విధముగా; అనిరి= చెప్పిరి. 


తాత్పర్యం: ఇంకా నానా విధాలుగా యుద్దం చేశారు. వెనువెంటనే సహదేవుడి పరాక్రమ విజృంభణకు వెనుదీసి, 
శకుని ఆరువేల గుర్రాలతో తిరుగబడ్డాడు. సహదేవుడుకూడా రెండువేల గుర్రాలు మిగిలిన సైన్యంతో కూడి అన్న 
దగ్గరకు వెళ్ళాడు. శకుని తిరిగి వచ్చి ధృష్టద్యుమ్నుడి సేనపై పడగా ఆ ధృష్టద్యుమ్నుడు సేనతో కూడా అధికమయిన 
వేగిరపాటుతో అతిశయించి, పరాక్రమపు ఆడంబరాన్ని ప్రదర్శించగా ఆ సమయంలో అయిదువేల మూడువందల 
గుర్రాలు చనిపోయాయి. అప్పుడు రౌద్రం ఆకృతి ధరించినట్లు ఆయుధాలు విరిగిపోవటంవలనను, ఎముకలు, 
మస్తిష్కము మజ్జలు బాగా కలిసి పోయినందువలన భయంకరమైన యుద్దభూమిని చూపటం వలనను, ఆ 
మాంసమజ్ఞాదులయొక్క కుళ్ళినకంపు పీల్చుటవలనను యోధుల చైతన్యం నశించింది. ఖండించబడిన తలను 
ఒకచేతితోను, రక్తంతో ఎర్రబారిన కత్తి ఒక చేతితోను పట్టుకొని, తలతెగిన శరీరములు ఆడినట్టు యుద్దంచేసి, 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 161 


చావగా మిగిలిన ఏడువందల గుర్రాలతో ఆ శకుని తప్పించుకొని యుద్దభూమినుండి తొలగి, అచ్చట ఉన్న 
ప్రజలతో “దుర్యోధనుడు ఎక్కడ ఉన్నా?'డ ని అడుగగా వారు ఆ శకునికి ఈ విధంగా చెప్పారు. 


ఉ. అల్లదె కంటె? పూర్ణశశియట్లు కడుం జెలువొందె. జూడం బే 
రెల్లి రథప్రతాన మదె యేపున సంగరకేళి. జాల శో 
భిల్లెడు నయ్యెడన్‌ రిపువిభీిషణవిక్రమణప్రకారగా 
ఢోల్లసనుండు భూపతి మహోన్నత్రి నొప్పెడు6 బొమ్ము చెచ్చెరన్‌. 342 


ప్రతిపదార్థం: అల్లదె= అల్లదిగొ; కంటె?= చూచితివా?; పూర్ణ= నిండు; శశి= చందమామ; అట్టు= అన్నట్టుగా; పేరు= పెద్ద; 
ఎల్లి= గొడుగు; చూడన్‌= చూడగా; కడున్‌= మిక్కిలి; చెలువు= సౌందర్యము; ఒందెన్‌= పొందెను; అదె= అదియే; రథ= 
రథములయొక్క; (ప్రతానము= సమూహము; ఏపునన్‌= విజృంభణముతో; సంగర= యుద్దమనెడి; కేళిన్‌= ఆటయందు; 
చాలన్‌= మిక్కిలి; శోభిల్లెడున్‌= ప్రకాశించెను; ఆ+ఎడన్‌= ఆచ్చోట; రిపు= శత్రువులకు; విభీషణ= భయంకరమైన; విక్రమణ= 
పరా(క్రమముయొక్క; (ప్రకార= విధముచే; గాఢ= దట్టమయిన; ఉల్లసనుండు= ఉల్లాసము కలవాడు (ఆనందము కలవాడు); 
భూపతి= భూభర్త అయిన దుర్యోధనుడు; మహా= గొప్ప; ఉన్నతిన్‌= ఆధిక్యముతో; ఒప్పెడున్‌= (ప్రకాళశించుచున్నాడు; 
చెచ్చెరన్‌= వెంటనే (శీఘ్రముగా); పొమ్ము= వెడలుము. 


తాత్సర్యం: “అదిగో చూచావా? నిండు పున్నమిచందమామ అన్నట్టుగా ఆ పెద్ద గొడుగు మిక్కిలి సౌందర్యంతో 
ప్రకాశించేది. అదే- రథముల వరుస. విజృంభణంతో యుద్దక్రీడయందు మిక్కిలి ప్రకాశించింది. ఆ చోటనే 
శత్రువులతో భయంకరంగా పరాక్రమించటంలో దట్టమయిన ఆనందం కలవాడైన దుర్యోధనుడు గొప్ప ఆధిక్యంతో 
వెలుగుతున్నాడు. వేగంగా పొమ్ము. 


వ. అనిన విని తల యెత్తి చూచి తత్రదేశంబున కరిగి యద్ధరణీశుం గని యతని కిట్లనియె. 343 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (చెప్పగా); విని= విని; తల= శిరము; ఎత్తి= పైకి ఎత్తి; చూచి; తద్‌= ఆ; ప్రదేశంబునకున్‌= 
చోటునకు; అరిగి= వెడలి; ఆ= ఆ; ధరణీ= భూమికి; ఈశున్‌= ప్రభువు అయిన దుర్యోధనుని; కని= చూచి; అతనికిన్‌= 
అనితో; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనియె= చెప్పెను (పలికెను). 


తాత్సర్యం: ప్రజలు చెప్పగా శకుని విని తల పైకెత్తి చూచి, అక్కడికి వెడలి ఆ దుర్యోధనుడిని చూచి అతడితో 
ఈ (ప్రకారంగా అన్నాడు. 


క. “పొలియించితి నే గుట్టం | బుల దేరుల కుటికి యింక భూరిరయమునన్‌ 
బొలియింపవలయు. బ్రాణం । బులు డా(చిన వశమె పాండుపుత్రుల గెలువన్‌. 344 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; తేరులకున్‌= రథముల పైకి; ఉటికి= దుమికి; గుజ్జంబులన్‌= గుర్రములను; పొలియించితిన్‌= 
చంపితిని; ఇంకన్‌= ఇంక; భూరి= మిక్కిలి; రయమునన్‌= వేగముగా; పొలియింపవలయున్‌= చంపవలయును (పాండు 
పుత్రులను); ప్రాణంబులు; డా(చినన్‌= దాచుకొనినచో; పాండుపు(త్రులన్‌= పాండురాజు కుమారులను (పాండవులను); 
గెలువన్‌= జయించుట; వశమె?= తరమా? 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నేను రథాలపైకి దుమికి గుర్రాలను చంపాను. ఇంకా మిక్కిలి వేగంగా పాండుపుత్రులను చంపాలి. 
ప్రాణాలు దాచుకొంటే పాండవులను జయించటం సాధ్యం కాదు. 


వ. రథంబులు గజంబులు దెగినం గాని కాలుబలంబుల సమయించుట పని గా' దనిన నమ్మాటకు సైనికులు 
సంతసం బంది బరవసంబు సేయ నమ్మహీనాయకుండు సముత్సాహదోహలియై తటిమిన మనమూ(కలు 
కడంక యెలర్ప దర్పస్స్పురితంబులగుచు నురవణించినం గని గాండీవి గోవిందున కిట్లనియె. 345 


ప్రతిపదార్థం: రథంబులు= రథములు; గజంబులు= ఏనుగులు; తెగినన్‌+కాని= చస్తే కాని; కాలుబలంబులన్‌= పదాతి 
దళములను; సమయించుట= సంహరించుట; పనికాదు= సాధ్యముకాదు; అనినన్‌= అని చెప్పగా; ఆ+మాటకున్‌= ఆ 
పలుకునకు; సైనికులు= భటులు; సంతసంబు= సంతోషము; అంది= పొంది; బరవసంబు= ధైర్యము; చేయన్‌= చేయగా; 
ఆ= ఆ; మహీనాయకుండు= రాజు అయిన దుర్యోధనుడు; సముత్సాహ= మిక్కిలి ప్రయత్నంతో; దోహలియై= 
అతిశయించినవాడయి (మిక్కిలి ఉత్సాహము కలవాడై); తటిమినన్‌= వెంటపడిపోవునట్లు చేయగా; మనమూంకలు= మన 
సైన్యములు; కడంక= ప్రయత్నము; ఎలర్బన్‌= అతిశయింపగా; దర్స= గర్వముతో; స్ఫురితంబులు= 'ప్రకాశములు కలవారు; 
అగుచున్‌= అగుచును; ఉరవణించినన్‌= వేగిరపాటు పొందగా; కని= చూచి; గాండీవి= అర్జునుడు (గాండీవము కలవాడు 
గాండీవి); గోవిందునకున్‌= శ్రీకృష్ణునకు; ఇట్టు= ఈ ్రకారముగ; అనియెన్‌. 


తాత్సర్యం: రథాలు ఏనుగులు నాశనమయితే కాని పదాతిదళాలను సంహరించటం సాధ్యం కాదు.' అని శకుని 
చెప్పగా ఆ మాటకు సైనికులు సంతోషం పొంది ధైర్యం చేయగా దుర్యోధనుడు మిక్కిలి అతిశయించిన ఉత్సాహంతో 
వెన్నంటి పారిపోయేటట్టు తరుముతుండగా మన సైన్యాలు ప్రయత్న మతిశయించగా గర్వంతో (ప్రకాశిస్తూ 
వేగిరపాటుచూపగా చూచి, అర్జునుడు, శ్రీకృష్ణుడితో ఈ (ప్రకారంగా అన్నాడు: 


క “మొనసి చనుదెంచు దుర్యో । ధనసేనాసముదయంబు. దథియ నురవడిం 
జననిమ్ము మన రథము నా । సునిశితబాణముల సమయం. జూచెద దీనిన్‌.' 346 


ప్రతిపదార్థం: మొనసి= పూనికవహించి; చనుదెంచు= వచ్చుచున్న; దుర్యోధన= దుర్యోధనునియొక్క; సేనాసముదయంబున్‌= 
సేనా సమూహమును; తజీయన్‌= సమీపించునట్టు; మనరథమున్‌= మనయొక్క రథము; ఉరవడిన్‌= విజృంభణంతో; 
చననిమ్ము= వెడలనిమ్ము; దీనిన్‌= ఈ దుర్యోధనసేనా సమూహమును; నా= నాయొక్క; సునిశిత= మిక్కిలి వాడి అయిన; 
బాణములన్‌= బాణములతో; సమయన్‌= నళించునట్టు; చూచెదన్‌= చూచెదను (నశించునట్టు చేసెదనని భావం). 


తాత్పర్యం: 'పూనికతో వస్తున్న, దుర్యోధనుడి సేనాసమూహాన్ని సమీపించేటట్టు మన రథం మిక్కిలి వేగంగా 

ముందుకుపోనిమ్ము. ఈ దుర్యోధన సేనాసమూహాన్ని వాడి అయిన బాణాలతో నశించేటట్టు చేస్తాను. 
దుర్యోధను మౌర్థ్యం బుద్దేశించి కృష్ణార్దునులు సంభాషించుట (సం. 9-23-18) 

వ. అనుచు నమ్మొన యాలోకించి నిరూపించి. 347 


ప్రతిపదార్థం: అనుచున్‌= ఇట్టు చెప్పుచు; ఆ+మొన= ఆ సైన్యం; ఆలోకించి= చూచి; నిరూపించి= నిరూపణచేసి (అనగా 
వేరు వేరుగా స్పష్టంగా పరిగణించి). 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 163 


తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అంటూ ఆ సైన్యాన్ని చూచి నిరూపణచేసి. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. పెనంకువ యెడ త్రెవ్వక పదు । నెనిమిదిదివసములు సెల్లె బెనంగంగా 
వనధిం బోలెడు కురుబల | మనఘా! కను(గొన(గ గొప్పదాకృతి యయ్యెన్‌. 348 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవు అయిన ఓ శ్రీకృష్ణా! (సంబోధనము); పెనంకువ= యుద్దము; ఎడ(త్రెవ్వక= 
ఎడతెగకుండగ (ఆగకుండగ); పదునెనిమిది= పద్దెనిమిది; దివసములు= దినములు; చెల్లెన్‌= కడచెను; ఏన్‌= నేను; 
పెనంగంగాన్‌= యుద్దంచేయగా; వనధిన్‌= సముద్రమును; పోలెడు= పోలునట్టి; కురుబలము= కౌరవసైన్యము; కనుంొన6 
గన్‌= చూడగా; గోప్పద= గోవుపాదమంతటి; ఆకృతి= ఆకారముకలది (మిక్కిలి చిన్నది అనుటకు గోప్పదమందురు); 
అయ్యెన్‌= అయ్యెను. 


తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! యుద్ధం ఎడతెగకుండా పద్దెనిమిది దినాలు గడిచాయి. నేను యుద్ధం చేసినందువలన 
సముద్రమంతటి కౌరవ సైన్యం చూడగా గోవుపాదమంత చిన్నది అయింది. 


ఆ. దైవ మిట్లు గలంచునే వీరి మదిమది | నుండి ఘోరమైన యుద్దమునకు. 
దొడంగ వలయునట్టి తొడరువు కావించి । కొనిరి చీకురాజుకొడుకు లేచి. 349 


ప్రతిపదార్థం: చీ(కురాజు= (గ్రుడ్డిరాజు (ధృతర్మాష్టుడు); కొడుకులు= పుత్రులు; ఏచి= విజృంభించి; మదిమదినుండి= 
హాయిగానుండి; ఘోరమయిన= భయంకరమయిన; యుద్దమునకున్‌; తొడగవలయు= ప్రారంభించవలయును; అట్టి; తొడరువు= 
యత్నము; కావించికొనిరి= చేసికొనిరి; వీరి= వీరియొక్క (కారవులయొక్క); మది= మనస్సు; ఇట్టు= ఈ (ప్రకారమగు; 
దైవము= దైవము; కల(చునే!= కలత చెందించెను గదా! 


తాత్సర్యం: (గుడ్త్డరాజు కొడుకులయిన కౌరవులు విజృంభించి హాయిగా ఉండి భయంకరమయిన యుద్దాన్ని 
ప్రారంభించవలెననే యత్నం చేసికొన్నారు. వీరియొక్క మనస్సును ఈ (ప్రకారంగా దైవం కలతచెందించింది కదా! 


చ. అమరనదీసుతుండు వడినప్పుడు వీరలబుద్ది సంధికా 
ర్యమునకు. జొచ్చునింక నని యాత్త( దలంచితి నమ్మహాత్ముండు 
నృముచిత వాక్యవృత్తి. గురునాయకు( దేర్చ(గ జూచె జిత్త దో 
షమహిమ నద్దురాత్ముండు ప్రశాంతత నొంద(డ యెన్నిభంగులన్‌. 350 


ప్రతిపదార్థం: అమరనదీ= ఆకాశగంగానదియొక్క; సుతుండు= కుమారు(డు అనగా భీష్ముడు; పడినప్పుడు= పడిపోయినప్పుడు; 
ఇంకను; వీరల= ఈ కౌరవులయొక్క; బుద్ది; సంధికార్యమునకున్‌= పొందునకు (యుద్దములేకుండ సంధి చేసికొనుటకు); 
చొచ్చును= చొరబడును (అంగీకరించును); అని; ఆత్మన్‌= నాలో; తలంచితిని= అనుకొంటివి; ఆ+మహాత్ముండున్‌= ఆ 
గొప్ప ఆత్మకలవాడయిన భీష్ముడును; సముచిత= మిక్కిలి ఉపయోగకరమయిన (యోగ్యమయిన); వాక్యవృత్తిన్‌= మాటలయొక్క 
పొందికతో; కురునాయకున్‌= దుర్యోధనుని; తేర్చంగన్‌= ప్రసన్నుని చేయుటకు; చూచెన్‌= చూచెను; ఆ+దురాత్ముండు= ఆ 
చెడ్డమనస్సు కలవాడు; ఎన్ని= భంగులన్‌= విధములుగానైనను; ప్రశాంతతను= మిక్కిలిశాంతిని; ఒందండు+అ= పొందడు 


గదా! 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ముడు యుద్దభూమియందు పడిపోయినప్పుడైనా ఈ కౌరవుల బుద్ది సంధిచేసికొనటానికి 
చొరబడుతుందని అనుకొన్నాను. మహాత్ముడయిన ఆ భీష్ముడు కూడా యోగ్యమైన మాటలతో ఆ దుర్యోధనుడిని 
ప్రసన్నుడిని చేయటానికి చూచాడు. అయినా ఆ దుష్టబుద్ది కల దుర్యోధనుడు ఎన్ని విధాలుగా చెప్పినా శాతమనస్కుడు 
కాడాయెను. 


క గంగాతనయు(డు దెగినను | సంగరమున కుత్సహింప(జనునే తమకున్‌? 

వెంగలు లని యప్పుడు దెలి । యంగా నెటింగితి సుయోధనాదులC గృష్టా! 351 
ప్రతిపదార్థం: కృష్ణా; గంగాతనయు(డు= గంగాదేవి పుత్రుడయిన భీష్ముడు; తెగినను= చచ్చినప్పటికిని; సంగరమునకున్‌= 
యుద్దమునకు; ఉత్సహింపన్‌= ప్రయత్నింపగా; తమకున్‌= దుర్యోధనాదులకు; చనునే?= ఒప్పునా? (ఒప్పుదు); అప్పుడు= ఆ 
సమయమున; సుయోధనాదులన్‌= దుర్యోధనుడు మొదలగువారిని; వెంగలులు= వెర్రివాళ్ళు; అని; తెలియంగాన్‌= స్పష్టముగా; 
ఎజీంగితిన్‌= తెలిసికొంటిని. 


తాత్సర్యం: శ్రీకృష్ణా!= భీష్ముడు పతనమైన తరువాత కూడా యుద్దానికి ప్రయత్నించటం దుర్యోధనాదులకు 
తగదు. అప్పుడే దుర్యోధనాదులు మూఢులని స్పష్టంగా తెలిసికొన్నాను. 
ఉ. దంతియు. దాను నాజి భగదత్తుండు గూలయగ జూచి సింధుభూ 

కాంతుని చావు దెల్లముగ6 గన్లొని యాతనిం గావం బూని య 

ట్లంతలు రాజు లెల్ల సమయం గని ద్రోణునిపాటు గాంచి యా 

వంతయు నాత్మలోన( దెలియండు సుయోధను( డెంత మూర్చుందో! 352 
ప్రతిపదార్థం: ఆజిన్‌= యుద్దమునందు; భగదత్తుండు; తానున్‌= తానును; దంతియున్‌= ఏనుగును; కూలంగన్‌= చనిపోగా; 
చూచి; సింధుభూకాంతుని= సింధుదేశపు రాజు అయిన జయ[ద్రథుని; చావు= మరణము; తెల్లముగన్‌= స్పష్టంగా; కన్గాని= 
చూచి; ఆతనిన్‌= ఆతనిని అనగా ఆ జయద్రథుని; కావన్‌= రక్షించుటకు; పూని= ప్రయత్నంచేసి; అట్టు= ఆ (ప్రకారంగా; 
అంతలు= గొప్పవారయిన; రాజులు; ఎల్లన్‌= సమస్తమైనవారును; సమయన్‌= చనిపోగా; కని= చూచి; ద్రోణుని= (ద్రోణాచార్యుని; 
పాటు= మరణము; కాంచి= చూచి; ఆవంతయున్‌= కొంచెముకూడా; ఆత్మలోనన్‌= మనసులోపల; తెలియండు= తెలిసికొనడు; 
సుయోధనుండు= దుర్యోధనుడు; ఎంత= ఎంతటి; మూర్చుండో!= వివేకహీనుడో కదా! 


తాత్సర్యం: భగదత్తుడు, అతని ఏనుగు చనిపోవటం స్వయంగా చూచి, సింధుదేశపురాజు జయద్రథుడి చావు 
తెల్లంగా చూచి, ఆ సైంధవుడిని రక్షించటానికి ప్రయత్నించిన గొప్ప గొప్ప రాజులందరు చనిపోగా చూచి, నా 
శపథం చూచి, (ద్రోణాచార్యుడి మరణం చూచి - కొంచెంకూడా మనసులో తెలిసికొనడు. దుర్యోధనుడు ఎంతటి 
వివేకహీనుడో కదా! 


క తన యనుజు లకట! దుశ్శా । సనుండును లోనైనవారు సమసిన చందం 
బును బంధుసహితముగ( గ । రుని నీటడంచిన విధంబునుం జూడ. డొకొ! 353 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; తన= తనయొక్క; అనుజులు= తమ్ములు; దుశ్ళాసనుండును= దుళ్ళాసనుడును; లోనైనవారు= 


మొదలగువారు; సమసిన= మరణించిన; చందంబును= విధమును; బంధుసహితముగన్‌= చుట్టములతోకూడా; కర్గుని= 
కర్గునియొక్క; గీటడణచిన= చంపిన; విధంబునున్‌= విధానమునుకూడ; చూడ(డు= చూడడు ((గహించడు) ఒకొ!= కదా! 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 165 


తాత్సర్యం: దుశ్శాసనుడు మొదలైన తన తమ్ములు మరణించిన విధాన్ని, చుట్టాలతో కూడా కర్షుడిని చంపిన 
విధాన్ని [గ్రహించడు కదా! 


క అది యెల్ల నేల చెప్పంగం/ । దుది శల్యునిపాటు గనియుం దోయప డితండు బ 

ల్లిదు. డని ధర్మజు దెస దల । పిది కురుపతి బుద్దికొల(ది యేటికి వగవన్‌? 354 
ప్రతిపదార్థం: అది; ఎల్లన్‌= అది అంతయూ; చెప్పంగన్‌= చెప్పుట; ఏల?= ఎందుకు?; తుది= చివర; శల్యుని= శల్యునియొక్క; 
పాటు= పతనం - చావు; కనియున్‌= చూచియును; ఇతడు= ఈ ధర్మరాజు; తోయడు= భావించడు; ధర్మజుదెసన్‌= 
ధర్మరాజు పట్ల; బల్లిదుండు= బలం గలవాడు; అని; కురుపతి= కౌరవులకు భర్త అయిన దుర్యోధనునియొక్క; బుద్ది= 
బుద్దియొక్క (జ్ఞానముయొక్క); కొలంది= పరిమితి; ఇది; అని; ఇతండు= ఇతడు; తలంపు+ఇది= ఆ దుర్యోధనుని అంచనా 
ఇదే! వగవన్‌= విచారించుట; ఏటికిన్‌?= ఎందులకు? 


తాత్సర్యం: అదంతా అనుకోవడం ఎందుకు? చిట్ట చివర శల్యుని చావు చూచి కూడా ధర్మరాజు బలమైన వాడని 
గ్రహించడం లేదు. ధర్మరాజును గూర్చి దుర్యోధనుడి అంచనా, ఆలోచన ఇంతే. అతడి బుద్ది బలం అంతే. దీనికి 
విచారించడం ఎందుకు? 


క  క్షోశీరాజ్యార్థము దన । ప్రాణము గలుగంగనీండు రారాజు జగ 

త్రాణపరాయణకరణ ధు । రీణుండగు పాండుసుతగరిష్టున కెట్లున్‌. 355 
ప్రతిపదార్థం: ఎట్టున్‌= ఏ విధముగాను; జగత్‌= ప్రపంచమును; త్రాణ= కాపాడుటయందు; పరాయణ= అనురక్తి అనెడి; 
కరణ= కార్యమునందు; ధురీణుండు= భారమును మోయువాడు; అగు= అయినట్టి; పాండు= పాండురాజుయొక్క; సుత= 
పుత్రులలో; గరిష్టునకున్‌= మిక్కిలి గొప్పవాడయిన ధర్మరాజునకు; రారాజు= దుర్యోధనుడు; తన (ప్రాణము= తనయొక్క 
ప్రాణము; కలుగంగన్‌= ఉండగా; క్షోణీ= భూమియొక్క; రాజ్య= సామాజ్యముయొక్క; అర్హము= సగభాగము; 
ఈ(డు= ఈయడు. 


తాత్సర్యం: ఏ విధంగానైనా ప్రపంచాన్ని కాపాడటంలో అనురక్తి గలవాడైన ధర్మరాజుకు ఈ దుర్యోధనుడు తన 
ప్రాణం ఉన్నంతవరకు రాజ్యభాగం ఈయడు. 
వ. కావున గొటింతయును దీర్వవలసియున్ను దనిన విష్ణుండు జిష్టున కిట్లనియె. 356 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; కొటంతయును= మిగిలిన కొంచెముకూడ; తీర్పవలసియున్నది= పూర్తిచేయవలసియున్నది; 
అనినన్‌= ఇట్టు చెప్పగా; విష్ణుండు= శ్రీకృష్ణుడు; జిష్ణునకున్‌= అర్జునునకు; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనియెన్‌= చెప్పెను. 
తాత్సర్యం: అందువలన మిగిలి ఉన్న కొంచెం కూడ పూర్తి చేయవలసి ఉన్నది” అని అర్జునుడు అనగా అతడితో 
శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు: 
ఉ. “అక్కడ సంధికిం జనినయప్పుడు నవ్విదురుండు కృష్ణ! నీ 

విక్కడ కేల వచ్చితి? విహీనవివేకుండు దుర్మదాంధ్యముం 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


దక్కునె? సంగరంబ యుచితం బగుకృత్యముగాక యిమ్మెయి 
న్ముక్కున నూర్పుగల్లం గుజనుండు సుయోధను( డుర్వి యిచ్చునే? 357 


ప్రతిపదార్థం: సంధికిన్‌= సంధికి; చనిన= వెడలిన; అప్పుడు= ఆ సమయమున; అక్కడన్‌= అచ్చట; ఆ+విదురుండు= ఆ 
విదురుడు; కృష్ణ!= ఓ కృష్ణా! నీవు; ఇక్కడకున్‌= ఇచ్చటకు; ఏల= ఎందులకు; వచ్చితి?= వచ్చితివి?; విహీన= లేని (పోయిన); 
వివేకుండు= యుక్తా యుక్త జ్ఞానము కలవాడు (దుర్యోధనుడు); దుర్మద= దుష్టమయిన గర్వముతో కూడిన; ఆంధ్యమున్‌= 
గ్రుడ్డితనమును; తక్కునే?= విడిచిపెట్టునా?; సంగరంబ= యుద్దమే; ఉచితంబగున్‌= యోగ్యమయిన (ఉపయోగకరమయిన); 
కృత్యము= చేయదగిన పని; కాక= అట్టుకాక; ఈ+మెయిన్‌= ఈ విధముగా; కుజనుండు= కుత్సితబుద్దిగల మనుజుడు 
అయిన; సుయోధను(డు= దుర్యోధనుడు; ముక్కునన్‌= ముక్కునందు; ఊర్పుగల్లన్‌= ఊపిరి ఉండగా (ప్రాణమున్నంతవరకు); 
ఉర్వి= భూమి (రాజ్యము); ఇచ్చునే?= ఇచ్చునా? (ఈయడు). 


తాత్సర్యం: 'నేను సంధికి పోయినప్పుడు ఆ విదురుడు 'కృష్ణా! నీ విక్కడికి ఎందుకు వచ్చావు? యుక్తాయుక్త జ్ఞానం 
లేని దుర్యోధనుడు దుష్టమైన గర్వంతో కూడిన గర్వాన్ని విడిచిపెట్టడు. యుద్దమే చేయదగిన పని. అట్టా కాకుండా, 
ఈ విధంగా సంధి జరిగితే కుత్సితుడైన దుర్యోధనుడు ముక్కున ఊపిరి ఉన్నంతవరకు రాజ్యం ఈయడు.! 


వ. అని బోధించె నదియునుంగాక దుర్యోధనుండు జనియించినప్పడు మును 'లిప్పాపాత్ముండు నిఖిల 
క్షత్రియక్షయ హేతు!” వగునని యాదేశించిరిగాదే యనిన నర్హునుం డతని కిట్లనియె. 358 


ప్రతిపదార్థం: అని; బోధించెను= చెప్పెను; అదియునుంగాక= అదియేకాకుండా; దుర్యోధనుడు; జనియించి నప్పుడు= 

పుట్టినప్పుడు; మునులు= మునీశ్వరులు (బుషులు); ఈ+పాపాత్ముండు= పాపబుద్దికలవాడు; నిఖిల= సమస్తమయిన; 

క్షత్రియ= రాజులయొక్క; క్షయ= నాశనమునకు; హేతువు= కారణభూతుడు; అగునని; ఆదేశించిరి= ఆజ్ఞాపించిరి; కాదే!= 

కదా!; అనినన్‌= అనిచెప్పగా; అర్జునుండు= అర్జునుడు; అతనికిన్‌= శ్రీకృష్ణునికి; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనియెన్‌= 
జ జ ర్న, 

చెప్పెను (బుషివాక్యము ఆజ్ఞవంటిది) 


తాత్సర్యం: విదురుడు ఆ విధంగా నాకు బోధించాడు. అంతేకాక దుర్యోధనుడు పుట్టినప్పుడు మునులు ఈ 
పాపాత్ముడు సమస్త రాజులయొక్క నాశనానికి కారణభూతుడు కాగలడని ఆజ్ఞాపించారు కదా! అని శ్రీకృష్ణుడు 
చెప్పగా అర్జునుడు ఆ శ్రీకృష్ణుడితో ఈ (ప్రకారంగా అన్నాడు. 
తే. 'అమ్మహాత్ములు సెప్పినయట్ల యయ్య । నున్నవారల. బొలియించి తన్ను విడిచి 

కాని విడువండు ధృతరాష్ట్రసూను( డుర్వి | ధర్మసూనున కిది నిశ్చితంబు గృష్ట! 359 
ప్రతిపదార్థం: ఆ+మహాత్ములు= ఆ గొప్ప మనస్సుకల మునులు; చెప్పిన= పలికిన; అట్ట= అట్టే, అయ్యెను; ఉన్నవారలన్‌= 
బ్రతికి ఉన్న వారలను; పొలియించి= చంపి; తన్నున్‌= తనను చిడిచికాని= చంపుకొని కాని; ధృతరా[ష్ట సూనుండు= 


ధృతరాష్ట్రుని కుమారుడయిన దుర్యోధనుడు; ధర్మసూనునకున్‌= ధర్మరాజునకు; ఉర్వి= భూమి; విడువండు= విడిచిపెట్టడు; 
కృష్ణ!= ఓ కృష్ణా!; ఇది; నిశ్చితంబు= నిశ్చయింపబడినది. 


తాత్సర్యం: “ఆ మహాత్ములయిన మునులు చెప్పినట్టుగానే జరిగింది. (బ్రతికి ఉన్న వారిని చంపించి, తాను 
చచ్చికాని దుర్యోధనుడు ధర్మరాజుకు రాజ్యం వదలడు. ఓ కృష్ణా! ఇది నిశ్చయం. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 167 


క _ దుర్దలమగు నమ్మూశకను । దోర్టల మెసంగంగ నిపుడ త్రుంచెద నా దు 

ర్షిర్ణంధపరు(డు దనదగు । దౌర్టల్యము గనుచు మదము దక్కి కను(గొనన్‌. 360 
ప్రతిపదార్థం: ఆ; దుర్నిర్భంధపరుడు= మొండివాడు (దుర్యోధనుడు); తనదగు= తనదైన; దౌర్భల్యము= దుర్చలత్వము; 
కనుచున్‌= పొందుచు; మదము= గర్వము; తక్కి= విడిచి; కనుంగొనన్‌= చూచుచుండగా; దుర్చలమగు= బలహీనమైనట్టి; 
ఆ+మూ6ంకను= ఆ సైన్యమును; దోర్చలము= భుజబలము; ఎసంగంగన్‌= అతిశయించునట్టుగ; ఇపుడు+అ= ఇపుడే (ఈ 
క్షణమునందే); (త్రుంచెదన్‌= ఖండించెదను. 


తాత్సర్యం: ఆ దుష్టశత్రువు దుర్యోధనుడు తనదైన నిస్సహాయతను చూస్తూ, గర్వం పోగొట్టుకొనే విధంగా 
బలంలేని ఆ సైన్యమును భుజబలం అతిశయించేటట్టుగా ఈ క్షణమే ఖండిస్తాను. 


వ. రయంబున రథంబు గడవు మనుడు నుత్తుంగమాతంగమహీరుహశోభితంబును సాంద్రస్యందన 
గుల్మగహనంబును బహుళహయకక్షాకీర్ణంబును సముద్దట సుభట లతాలసితంబును నైన సుయోధను సేనా 
కాననంబునందు మాధవమహావాయువు ధనంజయదారుణానలంబు దరికొల్పిన. 361 


ప్రతిపదార్థం: రయంబునన్‌= వేగంగా; రథంబు= రథము; కడపుము= త్రోలుము; అనుడును= అనగానే; ఉత్తుంగ= మిక్కిలి 
ఎత్తైన; మాతంగ= ఏనుగులనే; మహీరుహ= వృక్షములతో; శోభితంబును= సుందరమయినదియును; సాం[ద్ర= దట్టమయిన; 
స్యందన= రథములనెడి; గుల్మ= పొదరిండ్లతో; గహనంబును= చొరశక్యము కానిదియును; బహుళ= అనేకములయిన; 
హయ= గు(ర్రములనెడి; కక్షా= గడ్డిపొదలతో; ఆకీర్ణ్లంబును= వ్యాప్తమయినదియును; సముద్భట= శ్రేష్టమయిన; సుభట= 
మంచి భటులు అనెడి; లతా= లతలతో; లసితంబును= ్రకాశించుచున్నదియును; ఐన= అయినట్టి; సుయోధను= 
దుర్యోధనునియొక్క; సేనా= సైన్యమనెడి; కాననంబునందున్‌= అరణ్యమునందు; మాధవ= శ్రీకృష్ణుడనెడి; మహా= గొప్ప; 
వాయువు= గాలి; ధనంజయ= అర్జునుడనెడి; దారుణ= భయంకరమయిన; అనలంబున్‌= అగ్ని; దరికొల్పినన్‌= రగుల్లొలుపు 
తుండగా. 


తాత్సర్యం: వేగంగా రథం తోలుము” అని అర్జునుడు మిక్కిలి ఎత్తైన ఏనుగు లనే మహావృక్షాలతో సుందరమయినది, 
దట్టమయిన రథాలనే పొదరిండ్లతో చారశక్యం కానిది, అనేకములయిన గుర్రాలనెడి గడ్డిపొదలతో నిండిపోయినది. 
శ్రేష్టు లయిన భటు లనెడి లతలతో (ప్రకాశిస్తున్నది - అయిన దుర్యోధనుడి సైన్యమనే అరణ్యాన్ని శ్రీకృష్ణ డనెడి 
సెనుగాలి అర్జునుడనెడి భయంకరమయిన అగ్ని రగుల్లొలుపుతుండగా రాజుకొనేటట్లు చేయగా (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: 'బాణోచ్చిష్ట మిదం జగత్‌ అనే ఆర్యోక్తి అన్వర్థమయ్యేటట్లు ఆంధ్రకవులు కూడా వచనరచనలందు విరోధాభాసలు, 
రూపకములు, ఉషత్రేక్షలు, అతిశయోక్తులు, స్వభావోక్తులతో కాదంబరి వచనరచనాళైలిని అనుకరించి, అనుసరించటానికి 
ప్రయత్నిస్తారు. అట్టిదాని కిది చిన్న ఉదాహరణ. దుర్యోధనుడి సేనారణ్యం ఒక రూపకం. చతురంగ బలములు రూపకాలు. 
మాధవమహావాయువు, ధనంజాయాగ్నులు - ఈ రూపకమాలికకు సూత్రములు. ఇట్టా ఈ వచనం ఒక చక్కని రూపకమాలిక. 
చతురంగ బలాలతో - ఏనుగులు వృక్షములుగా - రథములు పొదరిండ్లుగా, గుర్రములు గడ్డపొదలుగా, భటులు లతలుగా- 
ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని కల్పించి - దుర్యోధనుడి సైన్యమును ఒక మహారణ్యంగా, మాధవుడిని మహావాయువుగా, 
అర్జునుడిని అగ్నిగా అభేదాన్ని కల్పించి, ఒక మహారూపకాలంకారంగా తిక్కన వర్షించాడు. 
ధనంజయ శబ్దానికి అర్జును డనేకాక అగ్ని అనే అర్థం కూడా ఉన్నది. 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


క _ ఆ కృష్ణవర్తు. డుజ్వల | భీకరశరజిహ్వ లడరC బేర్జిన నధిక 
వ్యాకులత నొందె రోదసి । నాకౌకస్సమితి మెచ్చునం బొదలంగన్‌. 362 


ప్రతిపదార్థం: ఆ కృష్ణవర్త్ముడు= ఆ అగ్ని (అర్జునుడనెడి ఆ అగ్ని); ఉజ్జ్యల= బాగుగా ప్రకాశించుచున్న; భీకర= 
భయంకరమయిన; శర= బాణములనెడి; జిహ్య్వలు= నాలుకలనెడి జ్వాలలు; అడరన్‌= వ్యాపింపగా; పేర్చినన్‌= విజృంభించగా; 
నాకౌకః= దేవతలయొక్క; సమితి= సమూహము; మెచ్చునన్‌= పొగడ్తలతో; పొదలంగన్‌= వర్ణిల్లగా; రోదసి= ఆకాశము; అధిక= 
మిక్కిలి; వ్యాకులతను= కలతను; ఒందెన్‌= పొందెను. 


తాత్పర్యం: ఆ అర్జును డనే అగ్ని బాగా ప్రకాశిస్తున్న భయంకరమైన బాణాలనెడి జ్వాలలు వ్యాపిస్తూ విజృంభించగా 
దేవతాసమూహం పొగడ్తలతో ఒప్పగా ఆకాశం మిక్కిలి కలతచెందింది. 


వ. ఇట్లు దారుణరణవిహరణంబు సలిపి సవ్యసాచి యా సైన్యంబు నిపతిత విఘటిత భ్రాంత పలాయితంబు 
సేసిన దెరలక నిలిచి కురుపతి కరతలంబెత్తి నిలు నిలుమని యెలుంగు సూపిన నది మగుడ. బురికొని 
నిగిడి నేమినినద ఘంటాక్వణనకింకిణీ నిక్వాణంబులు సెలంగ6 బాండవబలంబు. దా(కిన ధృష్టద్యుమ్న శిఖండి 
శతానీకు లయ్యనీకంబు ననేకవిధసాయక నికాయంబులం గప్పి రప్పుడు ధృష్టద్యుమ్ను నరదంబు చక్కటికి 
సంరంభంబున. 363 


ప్రతిపదార్థం: ఇట్లు. దారుణ= భయంకరమయిన; రణ= యుద్దముయొక్క; విచారణంబు= విహారము; సలిపి= చేసి; 
సవ్యసాచి= అర్జునుడు; ఆ సైన్యంబు= ఆసేన (కురుసైన్యము); నిపతిత= పడగొట్టబడి; విఘటిత= విడగొట్టబడి; (భాంత= 
(భ్రమింపజేయబడి; పలాయితంబు= పారిపోవునట్టు; చేసినన్‌= చేయగా; తెరలక= తొలగిపోక; నిలిచి; కురుపతి= కౌరవులకు 
భర్త అయిన దుర్యోధనుడు; కరతలంబు= చేయి; ఎత్తి= పైకి ఎత్తి; నిలునిలుము; అని; ఎలుంగు= పెద్దకంఠధ్వని (పెద్ద 
అరుపు); చూపినన్‌= చూపగా (పెద్ద కేకవేయగా); అది= ఆ సైన్యము; మగుడన్‌= మరల; పురికొని= (క్రమ్ముకొని; నిగిడి= 
విజృంభించి; నేమి= (రథచ(క్రముల) కమ్ములయొక్క; నినద= ధ్వనులు; ఘంటా= (ఏనుగుల) గంటలయొక్క; క్వణన= 
ధ్వనులు; కింకిణీ= మువ్వలయొక్క (గుర్రములకు కట్టిన మువ్వలు); నిక్వాణంబులు= ధ్వనులు; చెలంగన్‌= మోయగా; 
పాండవబలంబున్‌= పాండవుల సైన్యమును; తాశినన్‌= ఎదుర్కొనగా; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడు; శిఖండి= శిఖండియు; 
శతానీకులు= శతానీకుడును; ఆ; అనీకంబున్‌= సైన్యమును; అనేక విధ= పలువిధములైన; సాయక= బాణములయొక్క; 
నికాయంబులన్‌= సమూహములతో; కప్పిరి= కప్పివేసిరి; అప్పుడు= ఆ సమయమున; ధృష్టద్యుమ్నుని; అరదంబు= రథముయొక్క; 
చక్కటికిన్‌= దిక్కునకు; సంరంభంబునన్‌= వేగిరపాటుతో. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా భయంకరమైన యుద్దవిహారం చేసి అర్జునుడు కురుసేన పడగొట్టబడి విడగొట్టబడి, 
(బమింపజేయబడి, పారిపోయేటట్టు చేయగా తొలగిపోక నిలిచి దుర్యోధనుడు చేయి పైకి ఎత్తి నిలునిలుమని 
పెద్దకంఠధ్వని చేయగా, ఆ సైన్యం మరల తిరిగి క్రమ్ముకొని విజృంభించి రథచక్రాల కమ్ముల ధ్వనులు, ఏనుగుల 
ఘంటానాదాలు, గుర్రాలకు కట్టిన మువ్వల ధ్వనులు మోయగా పాండవ సైన్యాన్ని ఎదుర్కొనగా ధృష్టద్యుమ్నుడు, 
శిఖండిశతానీకులు ఆ కురుసైన్యాన్ని పలువిధాలయిన బాణాల సమూహాలతో కప్పివేశారు. ఆ సమయంలో 
ధృష్టద్యుమ్నుడి రథం దిక్కునకు వేగిరపాటుతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 169 


విశేషం: నకులుడి వలన (ద్రౌపదికి జన్మించిన పుత్రుడు శతానీకుడు. ఇతడు విశ్వేదేవుల అంశవలన జన్మించాడు. కురువంశంలో 
శతానీకుడనే మహాత్ముడు - రాజర్షి ఉండేవాడు. నకులుడు ఆ రాజర్షిపేరును తనపుత్రుడికి పెట్టాడు. ఇతడికి మహాభారతంలో 
- నకులదాయాద - నకులసుత - నకులాత్మజ - నాకులి - అనే పేర్టు ఉన్నాయి. 
ట్‌. భూపతి మించి యా ద్రుపదభూపతనూజునురంబు నిర్ధరా 

టోపత యుల్లసిల్లం/గం బటుప్రదరంబుల నొంప నాతం డు 

ద్దీపితకోపు(డై హరులు ద్రెళ్ళ(గ సారథి డొల్ల నేయం గా 

నే పటి తేరు డిగ్గి యతందెక్కె హయోత్తము. గౌరవేశ్వరా! 364 
ప్రతిపదార్థం: కౌరవేశ్చరా!= కౌరవులకు ప్రభువు అయిన ఓ ధృతరాష్ట్ర మహారాజా! భూపతి= భూమికి భర్త అయిన 
దుర్యోధనుడు; మించి= అతిశయించి; ఆ (ద్రుపదభూప= ఆ (ద్రుపదమహారాజుయొక్క; తనూజు= పుత్రునియొక్క; ఉరంబున్‌= 
వక్ష్యస్టలమును (అనగా ధృష్టద్యుమ్నుడి వక్షఃస్థలమును); నిర్భర= (ప్రగాఢమయిన; ఆటోపము= ఆడంబరము; ఉల్లసిల(గన్‌= 
ప్రకాశింపగా; పటు= కఠినమయిన; ప్రదరంబులన్‌= బాణములతో; నొంపన్‌= నొవ్వచేయగా; ఆతండు= అతడు (ధృష్టద్యుమ్నుడు); 
ఉద్దీపిత= ప్రజ్వలించిన; కోపుండై= కోపము కలవాడై; హరులు= గుర్రములు; (త్రెళ్ళ(గన్‌= కూలిపోగా (పడిపోగా); సారథి; 
డొల్లన్‌= (క్రిందపడునట్టుగా; ఏయంగాన్‌= కొట్టగా; అత(డు= ఆ దుర్యోధనుడు; ఏపు= పెంపు; అతీ= నశించి; తేరు= రథము; 
డిగ్గి= దిగి; హయ+ఉత్తమున్‌= ఉత్తమాశ్వమును; ఎక్కెన్‌= అధిరోహించెను (ఎక్కెను). 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! దుర్యోధనుడు అతిశయించి ధృష్టద్యుమ్నుడి వక్షఃస్థలాన్ని ప్రగాఢమయిన 
సం(భ్రమంతో కఠినమయిన బాణాలతో నొవ్వచేశాడు. ఆ ధృష్టద్యుమ్నుడు ప్రజ్ఞ్షలించిన కోపం కలవాడై గుర్రాలు 
కూలిపోయేటట్టు సారథి పడిపోయేటట్టు కొట్టగా దుర్యోధనుడు పెంపు నశించి, రథం దిగి ఉత్తమాశ్యాన్ని 
అధిరోహించాడు. 


వ. ఎక్కి కొండొక తొలంగి మాతంగ ఘటలం బురికొల్పిన నవి పురందరనందను నరదంబు€ బొదివిన 
నవ్వీరుండు ఘోరనారాచధారల నవ్వారణంబులపై( గురియం గని గదాహస్తుండై యరదంబు డిగ్గి 
యనిలపుత్రుండు గవిసిన6 దుండంబు లవిసియు దంతంబులు దునిసియు€ గుభంబులు వగిలియు. 
బ్రక్కలు చదిసియు వెన్నులు విజిగియు నగ్గజంబు లొటిలుచు నెత్తురులు గ్రక్కుచు( దెరలుచు సుడివడుచుండ 
వెండియుం బైపై నురవణించు కరులం గనుంగొని ధర్మజనకులసహదేవులును ధృష్టద్యుమ్నూదియోధులు 
నద్దిక్కు తటిమి రట్టియెడ నశ్వత్భామకృతవర్మకృపాచార్యులు దుర్యోధను దేరిగములలోనంగానక కలనం 
బడియెనో? యని యనుమానించుచు నచ్చటి మానవపతులం 'గురుపతి యెచ్చట నున్నవాణొ'డని యడిగిన( 
గొందటు శకునిదెసం దొలంగె నన దక్కటి వా 'రతని వెదక నేల బ్రదికియుండె నేనియు€ గనికొందము 
పాండవులమీ(ద నుటికి పొడుతము గాకి యనిన విని యట్ల చేయ నారథికత్రయంబును దదనీకంబును 
వెడలి సౌబలుండున్న చక్కటికిం జనియె నిట్లు దిక్కుమాలిన యమ్మొన చుట్టుముట్టి. 365 

ప్రతిపదార్థం: ఎక్కి= అధిరోహించి (దుర్యోధనుడు ఒక ఉత్తమాశ్వము ఎక్కి); కొండొక= ఇంకొక చోటునకు; తొలంగి= 


తొలగి; మాతంగ= ఏనుగులయొక్క; ఘటలన్‌= సమూహములను (ఏనుగుల గుంపునకు ఘటా అని పేరు); పురికొల్పినన్‌= 
(క్రమ్ముకొనునట్టు చేయగా; అవి= అవి (ఆ ఏనుగులు); పురందర= ఇంద్రునియొక్క; నందనుని= పుత్రుడయిన అర్జునునియొక్క; 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


అరదంబున్‌= రథమును; పొదివినన్‌= (క్రమ్ముకొనగా; ఆ+వీరుండు= ఆ శూరుడు (పరాక్రమ వంతుడయిన అర్జునుడు); 
ఘోర= భయంకరమయిన; నారాచ= బాణములయొక్క; ధారలన్‌= జడులను; ఆ+వారణంబులపైన్‌= ఆ ఏనుగులమీద; 
కురియన్‌= కురిపించగా; కని= చూచి; గదా= గద; హస్తుండై= చేతియందుకలవాడై; అరదంబు= రథము; డిగ్గి= దిగి; 
అనిలపుత్రుండు= భీముడు; కవిసినన్‌= కలియబడగా; తుండంబులు= తొండములు; అవిసియున్‌= పగిలిపోయి; దంతంబులు= 
దంతములు; తునిసియున్‌= తునాతునకలు అయిపోయియు (ముక్కలు అయిపోయి); కుంభంబులు= కుంభస్థలములు; 
పగిలియున్‌= పగిలిపోయి; ప్రక్కలు= (ప్రక్కభాగములు; చదిసియున్‌= నలిగిపోయి; వెన్నులు= వీపులు; విజీగియున్‌= విరిగిపోయి; 
ఆ+గజంబులు= ఆ ఏనుగులు; ఒజఅలుచున్‌= అరచుచు(బాధతో); నెత్తురులు= రక్తములు; (క్రక్కుచున్‌= (క్రక్కుచును; 
తెరలుచున్‌= బయలువెడలుచు; సుడి+పడుచుండన్‌= చుట్టుకొని పోవుచుండగా; వెండియున్‌= మరియును; పైపైన్‌= మీద 
మీదకు; ఉరవణించు= విజృంభించుచున్న; కరులన్‌= ఏనుగులను; కనుంగొని= చూచి; ధర్మజ నకుల సహదేవులును= 
ధర్మరాజు నకులుడు సహదేవుడును; ధృష్టద్యుమ్న= ధృష్టద్యుమ్నుడు; ఆది= మొదలగు; యోధులును= వీరులును; ఆ+దిక్కు= 
ఆ వైపు; తణిమిరి= పరుగెత్తిరి; అట్టియెడన్‌= ఆ సమయమున; అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు= అశ్వత్చామయు, 
కృతవర్మయు, కృపాచార్యుడును; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; తేరి= రథములయొక్క; గములలోనన్‌= సమూహములలోపల; 
కానక= చూడజాలక; కలనన్‌= యుద్దమునందు; పడియెనో?= పడిపోయెనా? (చనిపోయెనా ఏమి); అని; అనుమానించుచున్‌= 
సందేహించుచు; అచ్చటి= అక్కడ ఉన్న; మానవపతులన్‌= మహారాజులను; కురుపతి= దుర్యోధనుడు; ఎచ్చటన్‌= ఎక్కడ; 
ఉన్నవాండు?= ఉన్నాడు?; అని; అడిగినన్‌= అడుగగా; కొందణు= కొంతమంది; శకునిదెసన్‌= శకుని ఉన్నవైపు; తొలంగెను= 
వెడలెను; అనన్‌= అనిచెప్పుగా; తక్కటివారు= మిగిలినవారు; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; వెదకను= వెదకుట; ఏల?= 
ఎందుకు?; (బ్రదికి= జీవించి; ఉండెనేనియున్‌= ఉన్నట్లయితే; కనికొందము= చూచికొందము; పాండవులమీ(దను= పాండవులపై; 
ఉటీకి= దూకి; పొడుతము= పోట్టాడదాము; కాక; అనినన్‌= ఇట్టు చెప్పగా; విని; అట్ల= ఆ విధముగానే; చేయన్‌= చేయుటకు; 
ఆ+రధిక= ఆ రథికులు అయిన (యోధులు అయిన); త్రయంబును= మువ్వురును (అశ్వత్భామ కృతవర్మ కృపాచార్యులు); 
తద్‌+ఆనీకంబును= ఆ సైన్యమును; వెడలి= వెళ్ళి; సాబలుండు= శకుని; ఉన్న= ఉన్నట్టి; చక్కటికిన్‌= దిక్కునకు; చనియెన్‌= 
వెడలింది; ఇట్టు= ఈ (ప్రకారముగా; దిక్కుమాలిన= నాథుడులేని; ఆ+మొన= ఆ సేన; చుట్టుముట్టి= (క్రమ్ముకొని. 


తాత్సర్యం: దుర్యోధనుడు ఒక ఉత్తమాశ్వాన్ని అధిరోహించి ఇంకొక చోటునకు తొలగి ఏనుగుల గుంపులను 
క్రమ్ముకొనేటట్లు చేయగా అవి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు వీరుడయిన ఆ అర్జునుడు భయంకరములైన 
బాణాల వరుసలను ఆ ఏనుగులమీద కురిపించాడు. అది చూచి గదను చేత ధరించి రథం దిగి భీముడు 
ఏనుగులపై కలియబడగా, తొండములు పగిలి, దంతములు ముక్కలైపోయి, కుంభస్థలాలు బ్రద్దలైపోయి, ప్రక్కభాగాలు 
నలిగిపోయి, వీపులు విరిగిపోయి, ఆ ఏనుగులు ఘీంకరిస్తూ రక్తములు కక్కుతూ, బయలువెడలుతూ చుట్టుకొనిపోతూ 
ఉన్నాయి. మరియు మీదమీదకు వేగిరపాటుతో పడుతున్న ఏనుగులను చూచి ధర్మరాజ నకుల సహదేవులును 
ధృష్టద్యుమ్నుడు మొదలైన యోధులును ఆ వైపునకు పరుగెత్తారు. ఆ సమయంలో అశ్చత్చామ కృతవర్మ కృపాచార్యులు 
దుర్యోధనుడి రథముల సమూహాల లోపల చూడజాలక యుద్దంలో చనిపోయాడేమో? అని సందేహిస్తూ అచ్చట 
ఉన్న రాజులను “దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. ఇట్లా అడుగగా కొందరు రాజులు శకుని 
ఉన్నవైపు వెళ్ళాడు” అని చెప్పారు. మిగిలినవారు 'దుర్యోధనుడిని వెదకటం ఎందులకు? జీవించి ఉండెనా - తెలిసి 
కొందము. లేనియెడల పాండవులమీదపడి పోట్టాడుదాము*. అని చెప్పగా విని ఆ విధంగానే చేయటానికి ఆ 
యోధులు మువ్వురూ ఆ సైన్యంతో శకుని ఉన్నట్టి దిక్కుకు వెళ్ళారు. ఈ (ప్రకారంగా దిక్కుమాలిన ఆ సేనను 
చుట్టిముట్టి (తరువాతి పద్యంతో అన్వయం). 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 171 
దుర్విషహ ప్రభృతి కురుకుమారులు భిమునిచే. జచ్చుట (సం. 9-24-41) 


క  పాంచాలకుమారాదు లు । దంచిత భుజబలము మెజియ నమ్ములవెల్లిన్‌ 
ముంచిరి నిజకరిహరి రథ | సంచయసంరంభ మెసంగ జగతీనాథా! 366 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; పాంచాలకుమారాదులు= పాంచాలదేశపురాజు అయిన (ద్రుపదుని 
కుమారుడు అయిన ధృష్టద్యుమ్నుడు మొదలగువారు; ఉదంచిత= విజృంభించిన; భుజబలము= బాహుబలము; మెజయన్‌= 
ప్రకాశించగా; అమ్ముల= బాణములయొక్క; వెల్లిన్‌= (ప్రవాహంతో; నిజ= తమయొక్క; కరి= ఏనుగులయొక్క; హరి= 
గుర్రములయొక్క; రథ= రథములయొక్క; సంచయ= సముదాయముయొక్క; సంరంభము= వేగిరపాటు; ఎస(గన్‌= 
అతిశయించగా; ముంచిరి; 


తాత్సర్యం: ల్‌ ధృతరాష్ట్ర మహారాజా! ధృష్టద్యుమ్నుడు మొదలైనవారు విజృంభించి బాహుబలం |ప్రకాశించగా తమ 
ఏనుగుల, గుర్రాల, రథాల సముదాయపు వేగిరపాటు అతిశయించగా బాణాల పరంపరతో కౌరవసేనను ముంచారు. 


వ. అప్పుడేను ధృష్టద్యుమ్నునిబారి కొక భంగి( దొలంగ( దప్పియు నద్దెస నుద్దామగతి చతుశ్శతస్యందనములతో 
నడరు సాత్యకిచేతం బట్టువడితి; నట్టియెడ వడముడి కుంజర ప్రకరభంజనవిహరణపారీణతం బేర్షి యార్చినం 
జూచి నీ కొడుకులు దుర్విషహ దుష్ప్రదర్శన ప్రముఖులు శితశిఖంబులు గురియుచుం గవిసి యబ్దలుమగనిం 
బొదివిన నతండు రథం బెక్కియెక్కుడుమదంబున భల్లనారాచాదిబాణంబుల.బ్రాణంబులు గొనినం గనుంగొని 
హతశేషంబైన భవదీయబలంబు గ్రోధశోకావేశంబున నవ్వీరు. జుట్టుముట్టిన నాజెట్టిజోదు పంచశత 
రథంబులును దంతిశతసప్తకంబును దురంగాష్టశతంబును బదాతిదశసహస్రంబును దనసాయక 
సముదయంబుల వేగంబున సమయునట్లుగా సంక్రీడనంబు సూపినం దక్కటివారు దేజిచూడనుం జాల 
కంతంత నిలువ భవత్ముమారమారణం బప్రతిహతంబై చెల్లుటకు నుల్లంబు వికసిల్లె. శిష్టెకసోదరుండైన 
సుయోధనునిం దెగినవానిన కా గొని తన్ను నప్పుడు కృతార్జునింగా. దలంచుచు మల్లచఅచినం 
గించిదవశిష్టంబైన యాకౌరవసైన్యంబు వెగడంది అిచ్చవడియె. నయ్యవసరంబున గుట్టిపు( దండంబులతో 
సుదర్శనుండు దాను నున్న సుయోధను నాలోకించి గోపాలదేవుండు దేవేంద్రపుత్రున కిట్లనియె. 367 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయమున; ఏను= నేను; ధృష్టద్యుమ్నుని= ధృష్టద్యుమ్నుడి; బారికిన్‌= అధీనమునుండి; ఒక 
భంగిన్‌= ఏదో ఒక విధముగా; తొలంగన్‌= తొలగ; తప్పియున్‌= తప్పుకొనియు (ప్రక్కకు తప్పుకొని); ఆ+దెసను= ఆ 
దిక్కునకు; ఉద్దామ= అడ్డులేని; గతి= గమనముకలవాడై; చతుశ్ళత= నాలుగువందల; స్యందనములతోన్‌= రథములతో; 
అడరు= అతిశయించు; సాత్యకిచేతన్‌= సాత్యకిచేత; పట్టుపడితిని (అ థాపశ్యం సాత్యకిం త ముపాయాంతం మహారథమ్‌; 
రథైశ్చతుశ్వతైర్వీరోమామభ్య[ద్ర తదాహవే॥ 9-24-48- మూలం); అట్టియెడన్‌= ఆ సమయంలో; వడముడి= భీముడు; 
కుంజర= ఏనుగులయొక్క; ప్రకర= సముహమును; భంజన= భగ్నముచేయు (నాశముచేయు); విహరణ= విహారమునందు; 
పారీణతన్‌= పారము ముట్టుటవలన; పేర్చి= విజృంభించి; ఆర్బినన్‌= పెద్ద బొబ్బపెట్టగా; చూచిన; నీ కొడుకులు= నీ 
పుత్రులు; దుర్విషహ= దుర్విషహుడు; దుష్ప్రదర్శన= ద్యుష్పదర్శనుడు; ప్రముఖులు= మొదలగు ముఖ్యమయినవారు; శిత= 
వాడియెన; విశిఖంబులు= బాణములు; కురియుచున్‌= (ప్రయోగించుచు; కవిసి= కలియబడి; ఆ+బలు= ఆ బలమయిన; 
మగనిన్‌= వీరుని (భీముడిని); పొదివినన్‌= ఎదుర్కొనగా; అతండు; రథంబు; ఎక్కి= అధిరోహించి; ఎక్కుడు= మిక్కిలి; 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


మదంబునన్‌= గర్వముతో; భల్ల= బల్లెములు; నారాచ= నారాచములు(ఇనుపబాణాలు); ఆది= మొదలగు; బాణంబులన్‌= 
బాణములతో; (ప్రాణంబులు= ప్రాణములు; కొనినన్‌= తీసికొనగా; కనుంగొని= చూచి; హత= చంపబడగా; శేషంబైన= 
మిగిలిన; భవదీయ= నీయొక్క; బలంబు= సేన; (క్రోధ= కోపముయొక్క; శోక= దుఃఖముయొక్క; ఆవేశంబునన్‌= తీవ్రతవలన; 
ఆ+వీరున్‌= ఆ పరాక్రమవంతుని (భీముని); చుట్టుముట్టినన్‌= [క్రమ్ముకొనగా; ఆ జెట్టి= ఆ మల్గుడయిన; జోదు= యోధుడు 
(భీముడు); పంచ= అయిదు; శత= వందల; రథంబులును= రథములును; దంతి= ఏనుగులయొక్క; శతసప్తకంబును= 
ఏడువందలును; తురంగ= గుర్రములయొక్క; అష్ట్రశతంబును= ఎనిమిది వందలును; పదాతి= కాల్బలములయొక్క; 
దశసహ(స్రంబును= పదివేలును; తన= తనయొక్క; సాయక= బాణములయొక్క; సముదయంబులన్‌= సమూహములతో; 
వేగంబునన్‌= శీఘ్రముగా; సమయునట్టుగాన్‌= సంహరింపబడునట్టుగా; సంక్రీడనంబు= గొప్ప క్రీడను; చూపినన్‌= చూపించగా; 
తక్కటి= మిగిలిన; వారు; తేజీచూడనున్‌= తేరిపారచూచుటకు కూడా; చాలక= లేక (శక్తిలేక); అంతంతన్‌= అక్కడక్కడ; 
నిలువన్‌= నిలబడగా; భవత్‌= మీయొక్క; కుమారై పుత్రులయొక్క; మారణంబు= వినాశనము; అ(ప్రతిహతంబై= అడ్డులేనిదియె; 
చెల్లుటకున్‌= అయిపోవుటకు; ఉల్లంబు= హృదయము; వికసిల్లైన్‌= వికసించినది; శిష్ట+ఏక= మిగిలిన ఒక్క; సోదరుండైన= 
సోదరుడు కలవాడైన (తమ్ముడు కలవాడు అయిన - ఆ తమ్ముడి పేరు సుదర్శనుడు); సుయోధనునిన్‌= దుర్యోధనుని; 
తెగినవానినకాన్‌= ఖండింపబడిన వానినిగానే; కొని= అనుకొని (తలచి); తన్నున్‌= తనను; అప్తుడు= ఆ సమయమున; 
కృత+అర్జునింగాన్‌= ధన్యునిగా (నెరవేరిన పని కలవానినిగా, చేయబడిన ప్రయోజనము అనగా ఫలితము కలవానినిగా); 
తలంచుచున్‌= ఆలోచించుచు; మల్లచజచినన్‌= భుజాస్సాలనముచేయగా (కుస్తీపట్టునప్పుడు మల్లవీరులు భుజములను కాని 
తొడలనుకాని చజుచుకొందురు); కించిత్‌= కొంచెము; అవశిష్టంబైన= మిగిలిన; ఆ కొరవ సైన్యంబు= ఆ కౌరవులయొక్క 
సైన్యము; వెగడంది= తడబాటుపొంది; జిచ్చ+పడియెన్‌= చేష్టలుడిగెను (నిశ్చేష్టమయ్యెను); ఆ+అవసరంబునన్‌= ఆ సమయమున; 
గుజ్జపున్‌= గుర్రములయొక్క; తండంబులతోన్‌= సముదాయములతో; సుదర్శనుండు= సుదర్శనుడు; తానును; ఉన్న; 
సుయోధనున్‌= దుర్యోధనుడిని; ఆలోకించి= చూచి; గోపాలదేవుండు= శ్రీకృష్ణుడు; దేవేం(ద్రపుత్రునకున్‌= అర్జునునకు; 
ఇట్టు= ఈ ్రకారముగ; అనియెన్‌= చెప్పెను. 


తాత్పర్యం: ఆ సమయంలో నేను ధృష్టద్యుమ్నుడి పట్టునుండి ఏదో ఒక విధంగా (ప్రక్కకు తప్పుకొని, ఆ దిక్కునకు 
అడ్డులేని గమనం కలవాడై నాలుగు వందల రథాలతో అతిశయించే సాత్యకిచేత పట్టుపడ్డాను. ఆ సమయంలో 
భీముడు ఏనుగులయొక్క సమూహాలను నాశనంచేసే అపారవిహారంతో విజృంభించి పెద్దబొబ్బపెట్టగా చూచి నీ 
కొడుకులు దుర్విషహ దుష్రుదర్భన ప్రముఖులు వాడిబాణాలు ప్రయోగిస్తూ కలియబడి ఆ బలైన వీరుడిని 
ఎదుర్కొనగా, అతడు రథం ఎక్కి మిక్కిలి గర్వంతో బల్లెములు నారాచములు మొదలైన ఆయుధాలతో వారి 
ప్రాణాలు తీశాడు. అది చూచి చావగా మిగిలిన నీ సేనలు కోపదుఃఖాల తీవ్రతవలన ఆ పరాక్రమవంతుడైన 
భీముడిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆ మల్టుడైన యోధుడు - భీముడు అయిదువందల రథాలను, ఏడువందల 
ఏనుగులను, ఎనిమిది వందల గుర్రాలను, పదివేల కాల్చలాలను తన బాణపరంపరత వేగంగా సంహరింపబడేటట్లుగా 
(క్రీడించి చూపించగా మిగిలినవారు తేరిపారచూడటానికి కూడా అర్హతలేక అక్కడక్కడ నిలబడగా నీ పుత్రుల 
వినాశం అడ్డులేకుండా అయిపోయినందులకు హృదయం వికసించినది. ఇక ఒక్క సోదరుడు మిగిలినవాడైన 
దుర్యోధనుడిని ఖండింపబడిన వాడినిగా భావించి తననుతాను ధన్యుడిగా ఆలోచిస్తూ భుజాస్సాలనం చేయగా, 
కొంచెం మిగిలిన ఆ కౌరవసైన్యం తడబాటు పొంది చేష్ట లుడిగినది. ఆ సమయంలో గుర్రాల గుంపులతో 
సుదర్శనుడు తానును ఉన్నట్టి దుర్యోధనుడిని చూచి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ (ప్రకారంగా అన్నాడు. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 173 

విశేషం: మూలమును అనుసరించి ఈ సన్నివేశంలో భీముడు సంహరించిన ధృతరాష్ట్ర పుత్రులు : 1. దుర్మర్షణుడు; 2). 
(శుతాంతుడు; 3). జైత్రుడు; 4). భూరిబలుడు; 5). రవి; 6). జయత్సేనుడు; 77). సుజాతుడు; రి). దుర్విషహుడు; 9). 
దుర్విమోచనుడు; 10). అరిహుడు; 11). దుష్రుధర్షుడు; 12). శుతపర్వుడు; 13). మహాబాహుడు; 14). సుదర్శనుడు. 
వీరుకాక దుర్విరోచనుడు, దుష్కర్థ్షుడు, దుష్టరాజయుడు, దుష్రధర్షణుడు అనే ధృతరాష్ట్రపుత్రులు ద్రోణపర్వంలో భీముడిచేత 
సంహరింపబడినట్టు ఉన్నది. 
సీ, “అరు లడంగిరి యుధిస్టిరుం డాది యగు భవ । ద్హాతలు నీ పరిపాలనమున 

నుల్లసిల్లిరి సంజయుని బాడుదల వట్టి । కొని వచ్చి సాత్యకి వినుతి కెక్కె 

నెలమి ధృష్టద్యుమ్ను( డెంతయు నొప్పె ని । ప్పడ కూడి తటుము మీప్రోవుగట్టి 

నిలిచిన హయములం బొలియింపవలయు నిం । దున్నాడు చూచితె? యొడ్డ్దు చక్క 


తే. గా నమర్హుచుం జూడ్కులు గలయదెసల । బొరి నిగుద్దుచు ధృతరాష్ట్రపుత్రుం డల్ల 

వాయె! తెల్లనిగొడుగుతో వా(డి దక్కి । నివురు గప్పిన నొప్పటు నిప్పువోలె. 368 
ప్రతిపదార్థం: అరులు= శత్రువులు; అడంగిరి= నశించారు; యుధిష్టిరుడు= ధర్మరాజు; ఆదియగు= మొదలు అగు; 
భవత్‌= నీ యొక్క; భ్రాతలు= సోదరులు; నీ పరిపాలనమునన్‌= నీయొక్క సంరక్షణమున; ఉల్లసిల్లిరి= వికసించిరి (ప్రకాశించిరి); 
సంజయుని; బాడుదల= అవమానించి; పట్టికొనివచ్చి; సాత్యకి; వినుతికిన్‌= మెప్పునకు; ఎక్కెన్‌= పొందెను; ఎలమిన్‌= 
సంతోషముతో; ధృష్టద్యుమ్ను(డు; ఎంతయున్‌= మిక్కిలి; ఒప్పెన్‌= (ప్రకాశించెను; ఇప్పుడు+అ= ఈ సమయముననే; కూడి= 
కలిసికొని; తణుము= వెంటపడి పరిగెత్తునట్టు చేయు; మీ(ప్రోవు= మీగుంపు (ప్రోగు); కట్టి= నిర్మించి (మీరు గుంపుగూడి); 
నిలిచిన; హయములన్‌= గుర్రములను; పొలియింప వలయున్‌= చంపవలయును; ఇందున్‌+ఉన్న+వా(డు= ఇచ్చట ఉన్నాడు; 
చూచితె?= చూచితివా?; ఒడ్డు= సేనావ్యూహము; చక్కంగాన్‌= చక్కగా; అమర్చుచున్‌= అమరజేయుచు (సర్దుబాటుచేయుచు); 
చూడ్కులు= చూపులు; కలయన్‌= అంతట; దెసలన్‌= దిక్కులను; పొరి= మిక్కిలి; నిగుడ్చుచున్‌= వ్యాపింపచేయుచు; 
ధృతరా[ష్టపుత్రుండు= దుర్యోధనుడు; అల్లవాడె!= అదిగో అక్కడివాడే!; తెల్లని; గొడుగుతో; వాండి= వికాసము; దక్కి= పోయి; 
నివురు= నుసి; కప్పిన; ఒప్పు= అందము; అటు= నశించు; నిప్పు+పోలెన్‌= అగ్నివలె; వా(డి= వికాసము; దక్కి= పోయి; 


అల్లవాండె!= అదిగోవాడే!. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పుతున్నాడు. శత్రువులు తగ్గిపోయారు. ధర్మరాజు మొదలగు నీ సోదరులు 
నీ సంరక్షణంలో (ప్రకాశించారు. సంజయుడిని అవమానించి పట్టుకొని వచ్చి సాత్యకి మెప్పుపొందాడు. సంతోషంతో 
ధృష్టద్యుమ్నుడు మిక్కిలి ప్రకాశించాడు. ఈ సమయంలోనే కలిసికొని తరుమునట్టు మీరు గుంపుగా కూడి 
గు[ర్రాలను చంపవలయును. ఇదిగో ఒక్కడు ఉన్నాడు చూచితివా? సేనావ్యూహాన్ని చక్కగా అమర్భుతూ చూపులు 
అంతటా వ్యాపింపజేస్తూ దుర్యోధనుడు తెల్లని గొడుగుతో వికాసంపోయి అందం నశించి నివురుకప్పిన నిప్పువలె 
ఉన్నాడు చూచావా? 


నిశేషం: అలం: ఉపమ. పద్యములను గద్యములుగా రచించటం, అందులో అలతి అలతి పదవాక్యములతో సంవాదచారిమను 
ప్రదర్శించటం తిక్కనకు గల కవితా మార్మికత. “నివురు గప్పిన నిప్పువోలె - ఉపమ. 
క. ఇతనిని భవదీయోజ్ఞ్వల | శితనారాచప్రసారశీఘ్రాభీలో 

ద్దతి గతజీవితు( జేయుము । గృతకృత్యుండ వగదు జగము గీర్తింపంగన్‌. 369 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇతనిని= ఈ దుర్యోధనుడిని; భవదీయ= నీయొక్క; ఉజ్ఞ్యల= మిక్కిలి ప్రకాశవంతమయిన; శిత= వాడి 
అయిన; నారాచ= బాణములయొక్క; ప్రసార= వ్యాపించుటవలన; శీఘ్ర= వేగముగా; ఆభీల= భయంకరమయిన; ఉద్దతిన్‌= 
గర్వముతో; గత= పోయిన; జీవితున్‌= జీవము కలవాడినిగా; జగము= (ప్రపంచము; కీర్తింపంగన్‌= పొగడునట్టుగా; చేయుము; 
కృతకృత్యుండవు= ధన్యుడవు; అగుదు(వు). 


తాత్సర్యం: ఈ దుర్యోధనుడిని నీయొక్క (ప్రకాశవంతమైన వాడి అయిన బాణాల వ్యాప్తితో శీఘ్రంగా 
భయంకరమయిన గర్వంతో (ప్రపంచం కీర్తించేటట్టు సంహరించుము. ధన్యుడవు జాతావు. 


క్ర వినుము ధృతరాష్ట్రనందను । లనిలతనయుచేత. బొలిసి రందటు నిం కొ 

క్కనుజుండు నితండును ని । ల్లిన వా రయ్యిరువు రిపుడు చెల్లెద రెట్లున్‌'. 370 
ప్రతిపదార్థం: వినుము ఆలకింపుము; ధృతరాష్ట= ధృతరాషునియొక్క; నందనులు= పుత్రులు; అందణున్‌= అందరును; 
అనిల= వాయువుయొక్క; తనయుచేతన్‌= పుత్రుడిచేతను (భీమునిచేతను); పొలిసిరి= చచ్చిరి; ఇంకొక్క= ఇంక ఒక్క; 
అనుజుండు= తమ్ముడును; ఇతండును= ఈ దుర్యోధనుడును; నిల్చినవారు= నిలిచి ఉన్నారు (బతికి ఉన్నారు); ఎట్టున్‌= 
ఏ విధంగా అయినను; ఆ+ఇరువురు= ఆ ఇద్దరును; ఇపుడు= ఇప్పుడు; చెల్లైదరు= చత్తురు. 


తాత్సర్యం: అర్జునా! ఆలకించుము. ధృతరాష్ట్ర పుత్రులందరు భీముడిచేత చచ్చారు. ఇంక ఒక తమ్ముడు, 
దుర్యోధనుడు మిగిలి ఉన్నారు. ఏ విధంగా అయినా ఆ ఇద్దరూ ఇప్పుడు చస్తారు”. 


వ. అనిన విని సవ్యసాచి సవినయంబుగా నయ్యంబుజాక్షు వీక్షించి. 371 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; సవ్యసాచి= అర్జునుడు; సవినయంబుగాన్‌= వినయంతో; 
ఆ+అంబుజ+అక్షున్‌= ఆ శ్రీకృష్ణుడిని; వీక్షించి= చూచి. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి, అర్జునుడు వినయంగా ఆ కృష్ణుడిని చూచి (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ. అమరనదీతనూభవుని నస్త్రకళాగురు( గర్జునిన్‌ మహా 
సమరమునం దనేక బలసంఘములన్‌ బలవనృపాలవ 
గ్గములను మద్రరాజు( దుదిగాం దెగటార్చె భవతసాదది 
వ్యమహిమ యింక నల్పతరవైరి సమూహము దాని కడ్డమే? 372 


ప్రతిపదార్థం: అమరనదీ= దేవనది అయిన ఆకాశగంగానదియొక్క; తనూభవునిన్‌= పుత్రుని అనగా భీష్ముని; అస్తకళా= 
అస్తవిద్యాకళకు; గురున్‌= గురువు అయిన ద్రోణుని; కర్లునిన్‌= కర్ట్షుని;ి అనేక= పలు; బల= బలవంతులయిన సైన్యం; 
సంఘములన్‌= సమూహములను; బలవత్‌= బలవంతులయిన; నృపాల= రాజులయొక్క; వర్గములను= సముదాయములను; 
తుదిగాన్‌= చివరగా; మ(ద్రరాజు= శల్యుడు; మహాసమరమునందున్‌= గొప్ప యుద్దమునందు; భవత్‌= మీ యొక్క; ప్రసాద= 
అనుగ్రహము యొక్క; దివ్య= దైవీయమయిన; మహిమ (ఈశ్వర సంబంధి శక్తి; తెగటార్చెన్‌= చంపెను; ఇంకన్‌= ఇంక; 
అల్పతర= మిక్కిలి స్వల్పమయిన; వైరి= శత్రువులయొక్క; సమూహము= సముదాయము; దానికిన్‌= సంహారమునకు 
(దుర్యోధనుని, అతని తమ్ముని సంహరించుటకు); అడ్డమే?= అడ్డము అగునా? (కాదని భావం). 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 175 


తాత్సర్యం: భీష్ముడిని, (ద్రోణుడిని, కర్గుడిని పలుసేనాసమూహములను బలవంతులయిన రాజులయొక్క 
సముదాయాలను, చిట్టచివరగా శల్యుడిని ఈ గొప్ప యుద్ధంలో మీ అనుగ్రహ మహిమ చంపింది. ఇంక మిక్కిలి 
స్వల్పమైన శత్రుసమూహం అనుజుడితో కూడా దుర్యోధనుడిని సంహరించటానికి అడ్డం కాదు. 


వ. ఇన్నూటు రథంబులు నూటేనుంగులు రెండువేల కాలుమానిసియు సౌబలునితోడి యేనూటుగుట్టింబులు 
నింతియ కాదె యీసేన! యిది కృపాశ్వత్చామకృతవర్శలు గలసి నిలుప నిలిచినయది యేను దటి యబుముట 
కలిగెనే నింతపట్టును బరిమార్దెద నిమ్మూ(క పడియును బాజియుం దనచుట్టు బయలైన సుయోధనుం 
డెట్లయ్యెడివో యటు సూడుము. మార్మొనియెనేని మదీయ మార్గణాగ్నికి నాహుతి సేసి కపటద్యూతంబున 
నపహృతంబులైన సకలధనంబులు నలుంగుమొన మరల్చినవాండనై పాండవాగ్రజుని చింతవంత యంతయు. 
బుచ్చివైచెద. నేం డెల్లపనులు సక్కనయ్యెడు.€ గరిపురపురంద్రీజనులు తమపతులు( బుత్రులుం బొలియుట 
విని పాండవు లుద్దండ బాహువీర్యశౌర్య సమగ్రులని యెజింగెదరుగాక!' యనుటయు నన్నరుమాటకు 
మెచ్చుచు నతండు. 373 


ప్రతిపదార్థం: ఇన్నూజు= రెండువందలు; రథంబులు= రథములు; నూణు= వంద; ఏనుంగులు= ఏనుగులు; రెండువేల 
కాలుమానిసియున్‌= రెండువేల పదాతి దళమును; సౌబలుని= శకుని; తోడి; ఏనూజు= అయిదువందలు; గుజ్జంబులు= 
గుర్రములును; ఇంతియ= ఇంతే; కాదె!= కదా!; ఈసేన= ఈ సైన్యము (ఈ కౌరవ సైన్యము ఇంత అల్పమే కదా అని 
భావం); ఇది; కృప= కృపుడు; అశృత్తామ= అశృత్తామ; కృతవర్మలు= కృతవర్మలు; కలిసి; నిలుపన్‌= నిలుపగా; నిలిచినయది= 
నిలబడినట్టిది; ఏను= నేను; తటీ= సమీపించి; అణుముట= ఆ(క్రమించుట; కలిగెనేని= కలిగినట్లు అయితే; ఇంతవట్టును= 
ఇది అంతయును; పరిమార్చెదను= సంహరించెదను; ఈ+మూంక= ఈ సైన్యము; పడియును= చనిపోయియును; పాజీయున్‌= 
పాజిపోయియును; తనచుట్టు= తనచుట్టును; బయలైన= శూన్యమయిన (ఖాళీ అయిన); సుయోధనుండు= దుర్యోధనుడు; 
ఎట్టు= ఏ విధముగా; అయ్యెడినో= అయినాడో; అటు= ఆ వైపు; చూడుము= తిలకించుము (చూడుము); మార్కొనియెనేని= 
ఎదుర్కొనినట్లయిన; మదీయ= నాయొక్క; మార్గణ= బాణములనెడి; అగ్నికిన్‌= అగ్నికి; ఆహుతి= వ్రేల్చుట; చేసి; కపట= 
మాయా; ద్యూతంబునన్‌= జూదమువలన; అపహృతంబులైన= అపహరింపబడినట్టి; సకల ధనంబులు= సమస్త సంపదలును; 
అలుంగు= బాణములయొక్క; మొన= చివరిభాగముతో; (అలుంగున్‌= బాణములతో; మొనన్‌= సేనావ్యూహమును); 
మరల్సినవా(డనై= మరలించినవాడవై; పాండవా(గజుని= ధర్మరాజుయొక్క; చింతవంత= సంతాపముతో కూడిన విచారము; 
అంతయున్‌= అంతయును; పుచ్చివైచెదన్‌= పోగొట్టెదను; నేండు= నేడు; ఎల్లపనులు= అన్ని కార్యములు; చక్కన= బాగుగా; 
అయ్యెడున్‌= అగును; కరిపుర= హస్తినాపురము నందలి; పురం(ధ్రీజనులు= (స్త్రీలు; తమపతులున్‌= తమయొక్క భర్తలును; 
పు(త్రులున్‌= కుమారులును; పొలియుట= మరణించుట; విని= ఆలకించి; పాండవులు= పాండవులు (పాండురాజు పుత్రులు); 
ఉద్దండ= అడ్డులేని; బాహు= భుజబలములయొక్క; వీర్య= పరా(క్రమము; శౌర్య= శూరత్వములందు; సమ్మగ్రులు= సమృద్దికలవారు; 
అని; ఎజీంగెదరుగాక!= తెలిసికొందురుగాక!; అనుటయును= ఇట్టు చెపుటయును; ఆ+నరు= ఆ అర్జునుడి; మాటకున్‌= 
పలుకునకు; మెచ్చుచున్‌= కొనియాడుచు; అతండు= ఆ కృష్ణుడు. 


తాత్సర్యం: రెండువందల రథాలు, వంద ఏనుగులు, రెండువేల కాల్బలం శకునితో అయిదు వందల గు[ర్రాలు- 
ఇంతే కదా ఈ కౌరవసైన్యం. ఇది కృప కృతవర్మ అశ్వత్భామలు కలిసి నిలుపగా నిలబడినట్టిది. నేను సమీపించి 
ఆక్రమించటం కలిగినట్టయితే ఈ సైన్యాన్నంతా సంహరిస్తాను. ఈ సైన్యం చనిపోయి పారిపోయి తనచుట్టును 
శూన్యమైన సుయోధనుడు ఏ విధంగా ఉన్నాడో! అటు చూడుము. ఎదిరించినట్లయితే నా బాణాన్నితో ఆహుతి చేసి 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాయాద్యూతంతో అపహరించబడిన సమస్తసంపదలను నా బాణాగ్రహంతో సేనా వ్యూహాన్ని మరలించిన వాడనై 
ధర్మరాజుయొక్క సంతాప విచారాలను అంతా పోగొట్టుతాను. నేడు అన్ని కార్యాలు బాగా అవుతాయి. 
హస్తినాపురమునందలి (స్త్రీలు తమయొక్క భర్తలును, పుత్రులును మరణించటం ఆలకించి, పాండవులు అడ్డులేని 
భుజబల పరాక్రమశౌర్య సమృద్దులు అని తెలిసికొంటారు గాక! అని చెప్పగా ఆ అర్జునుడి పలుకులను కొనియాడుతూ 
శ్రీకృష్ణుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ. అరదము గౌరవేంద్రుదెసకై నడపంగ6 గెలంకులం గడం 
గిరి నకులానుజన్ము(డును గీచకవైరియు. గౌరవేశ్వరుం 
బొరిగొన నుత్సహించి వడి భూవర! వారి కెదిర్దె సౌబలుం 
డరిబలముం దదీయ రథికావలియున్‌ వినుతింప నుగ్రుందై. 374 


ప్రతిపదార్థం: భూవర!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!) అరదము= రథము; కౌరవేంద్రు= దుర్యోధనునియొక్క; దెసకై= 
దిక్కునకై; నడపంగన్‌= నడిపించగా; కెలంకులన్‌= (వ్రక్కలను (రెండు వైపులను); నకుల= నకులునియొక్క; 
అనుజన్ముండును= తమ్ముడును (సహదేవుడును) (అనుసరించి పుట్టినవాడు అనుజన్ముడు); కీచకవైరియున్‌= భీముడును 
(కీచకుడికి శత్రువు); కౌరవ+ఈశ్వరున్‌= దుర్యోధనుని; పొరిగొనన్‌= చంపుటకు; ఉత్సహించి= (ప్రయత్నించి; వడిన్‌= 
వేగముగా; కడంగిరి= పూనుకొనిరి; సౌబలుండు= శకుని (సుబలుని కుమారుడు); వడిన్‌= వేగముగా (ఉభయ(త్ర అన్వయము); 
అరి= శత్రువులయొక్క; బలమున్‌= సైన్యమును; తదీయ= అతనియొక్క; రథిక= రథికులయొక్క (మహాయోథుల); 
ఆవలియున్‌= సమూహమును; వినుతింపన్‌= స్తుతించునట్టు; ఉ(గ్రుడై= మిక్కిలి కోపము కలవాడై; వారికిన్‌= వారికి; 
ఎదిర్చెన్‌= ఎదిరించెను (ఎదురునిలిచెను); 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు రథాన్ని దుర్యోధనుడివైపు నడిపించగా రెండు (ప్రక్కలను 
సహదేవుడూ భీముడూ దుర్యోధనుడిని చంపటానికి ప్రయత్నించి, వేగంగా పూనుకొన్నారు. శత్రుసైన్యం, వాళ్ళ రథిక 
సమూహమూ (ప్రశంసిస్తూండగా, శకుని మిక్కిలి కోపించినవాడై వారికి ఎదురు నిలిచాడు. 


వ. _ తక్కటివారు నుక్కెక్కి పురికొని రా శకునియు సుశర్ముండును సవ్యసాచిని సుదర్శనుండు సమీరనందనుని 

నీయగ్రనందనుండు సహదేవునిం దలపడి రట్టియెడ. 375 
ప్రతిపదార్థం: తక్కటివారున్‌= మిగిలినవారును; ఉక్కు= బలము; ఎక్కి= అతిశయించి; పురికొనిరాన్‌= విజృంభించిరాగా; 
శకునియున్‌= శకునియు; సుశర్ముండును= సుశర్ముడును; సవ్యసాచిని= అర్జునుడిని; సుదర్శనుండు= సుదర్శనుడు 
(దుర్యోధనుని తమ్ముడు); సమీర= వాయువుయొక్క; నందనునిన్‌= పుత్రుడు భీముడిని; నీ= నీయొక్క; అ(గ్రనందనుండు= 
మొదటి పుత్రుడయిన దుర్యోధనుడు; సహదేవునిన్‌= సహదేవుడిని; తలపడిరి= ఎదుర్కొనిరి; అట్టియెడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: మిగిలినవారు బలం పుంజుకొని విజ్బంభించి రాగా శకుని, సుశర్ముడు అర్జునుడిని ఎదుర్కొన్నారు. 
దుర్యోధనుడి తమ్ముడు సుదర్శనుడు భీముడిని ఎదిరించాడు. దుర్యోధనుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. ఆ 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వడముడి( దలమిగిలి రయం । బడర(గ సహదేవు( డత్యుదగ్రత మెజియం 
దొడరి భవత్సుతు మార్మొని । నిడుదవెడందతూపులేసి నెటిం దూలించెన్‌. 376 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 177 
ప్రతిపదార్థం: వడముడిన్‌= భీముడిని; తలమిగిలి= ముందునకువచ్చి; రయంబు= వేగం; అడంరగన్‌= అతిశయించగా; 
సహదేవుడు; అతి= మిక్కిలి; ఉద(గ్రతన్‌= భయంకరముగా; మెజయన్‌= (ప్రకాశింపగా; తొడరి= పూనిక వహించి; భవత్‌= 
నీయొక్క; సుతున్‌= పుత్రుని (దుర్యోధనుని); మార్కొని= ఎదుర్కొని; నిడుద= పొడవైన; వెడంద= వెడల్పైన; తూపులు= 
బాణములు; ఏసి= (ప్రయోగించి; నెజీన్‌= మిక్కిలి; తూలించెన్‌= ఎగురగొట్టెను (చలింపచేసెను). 


తాత్సర్యం: భీముడిని దాటుకుని వచ్చి వేగం అతిశయించగా సహదేవుడు మిక్కిలి భయంకరంగా (ప్రకాశిస్తూ 
పూనిక వహించి నీ పుత్రుడైన దుర్యోధనుని ఎదుర్కొని పొడవైన, వెడల్పయిన బాణాలు ప్రయోగించి మిక్కిలి 
చలింపజేశాడు. 


ఉ. కట్టియ వైచె నెన్నుదురు గాండ భవత్తనయుండు మాద్రి లే6 
బట్టి నతండు సోలియును బాహిరపోవక తేరి యా విభుం 
గిట్టి నిశాతబాణచయకీలితదేహుని జేసి రావుతుల్‌ 
కట్టుపకాసులై నరునిం గప్పిరి శక్తుల దోమరంబులన్‌. 377 


ప్రతిపదార్థం: భవత్‌= నీయొక్క; తనయుండు= పుత్రుడు (దుర్యోధనుడు); మాద్రి= మాద్రియొక్క; లేయట్టిన్‌= చిన్నకొడుకును 
(సహదేవుని); నెన్నుదురు= ఫాలభాగము; కాండన్‌= రంధ్రము పడునట్లు; కట్టియ= దండమును (దుడ్డుకర్రను); వైచెన్‌= 
వేసెను (విసిరెను); అతండు= ఆ సహదేవుడు; సోలియును= సొమ్మసిల్లిపోయినా; బాహిరపోవక= మూర్చిల్లక; తేరి= తెలివిపొంది; 
ఆ విభున్‌= ఆ (ప్రభువు అయిన దుర్యోధనుని; కిట్టి= సమీపించి; నిశాత= మిక్కిలి వాడి అయిన; బాణచయ= 
బాణసమూహములతో; కీలిత= గుచ్చబడిన; దేహునిన్‌= దేహము కలవానిగా; చేసెన్‌= చేసెను; రావుతుల్‌= రౌతులు; 
కట్టుపకాసులై= అచలులై; శక్తులన్‌= శక్తులనే ఆయుధములతోను; తోమరంబులన్‌= తోమరములు అనే ఆయుధములతోను; 
నరునిన్‌= అర్జునుడిని; కప్పిరి= కప్పివేసిరి. 


తాత్పర్యం: దుర్యోధనుడు సహదేవుడి ఫాలభాగం చిల్లులుపడేటట్టు దండం విసిరాడు. ఆ సహదేవుడు సొమ్మసిల్లి 
మూర్చిల్లక, తెలివిపొంది ఆ దుర్యోధనుడిని మిక్కిలి వాడియైన బాణ సమూహాలతో బంధించబడిన దేహం 
కలవాడినిగా చేశాడు. రౌతులు రణశూరులై శక్తులను తోమరాలను ప్రయోగించి అర్జునుడిని కప్పివేశారు. 


వ. గాంధారదేశీయు లగు నాశ్వికులట్లు పొదివిన నొదవినకినుక( గ్రూరభల్లంబుల శిరంబులు ధరం 
దొరింగించిన6 ద్రిగర్తస్యందనసందోహం బడరి గోవిందపురందరపుత్రులపై( బటుప్రదరపరంపరలు 
వరంగించి విజృంభించిన నవ్విజయుండు. 378 


ప్రతిపదార్థం: గాంధారదేశీయులగున్‌= గాంధారదేశమునకు సంబంధించిన; ఆశ్వికులు= రౌతులు; అట్టు= ఆ (ప్రకారముగా; 
పొదివినన్‌= (క్రమ్ముకొనిన; ఒదవిన= కలిగిన; కినుకన్‌= కోపముతో; [క్రూర= భయంకరమయిన; భల్లంబులన్‌= బల్లెములతో; 
శిరంబులు= తలలు; ధరన్‌= భూమిపై; తొరింగించినన్‌= పడునట్లు చేయగా; (త్రిగర్త= (త్రిగర్తదేశముయొక్క; స్యందన= 
రథములయొక్క; సందోహంబు= సమూహము; అడరి= విజృంభించి; గోవింద= శ్రీకృష్ణ; పురందర పుత్రులపైన్‌= అర్జునులపై; 
పటు= కఠినమయిన; (ప్రదర= బాణములయొక్క; పరంపరలు= వరుసలు; పరణగించి= ప్రయోగించి; విజృంభించి నన్‌= 
విజృంభించగా; ఆ+విజయుండు= ఆ అర్జునుడు. 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గాంధారదేశపు రౌతులు క్రమ్ముకొనగా కలిగిన కోపంతో అర్జునుడు భయంకరమైన బల్లెములతో 
తలలు నేలపై పడి దొర్లేటట్ట్లు చేయగా త్రిగర్తదేశపు రథాల సమూహం విజృంభించి శ్రీకృష్ణార్ణునులపై కఠినమైన 
బాణాల వరుసలు ప్రయోగించి విజృంభించగా ఆ అర్జునుడు. (తరువాతి పద్యంతో అన్వయము). 


సీ, సత్యకర్మునితల చారుకుండల పరి । స్పురితత్వ మొందుచు ధరణి డొల్ల 
నేసి మృగంబుపై కెరంగుసింగమపోలె. | గిట్టి సత్యేషుని గీ టడంచి 
బహుదినసంచితప్రకటకోపానల । జ్వాలలు సాకారలీల బర్వు 
తెటింగున నరుణదృద్దీప్తిజాలంబు సు । శర్చుపై నిగిడించి సాయకత్ర 


తే. యం బొడల నాటుటయు. దద్రథంబు లొక్క। పెట్టం గవిసిన నన్నిటి( బిలుకుమార్షి 
రథ్యములఈ గూల్లి యతనియురంబు ఘోర । భల్లమున వ్రచ్చి నిర్ణితప్రాణు( జేసె. 379 


ప్రతిపదార్థం: సత్యకర్ముని తల; చారు= సుందరమయిన; కుండల= చెవికుండలములయొక్క; పరిస్సురితత్వము= అత్యంత 
ప్రకాశకత్వము; ఒందుచున్‌= పొందుచు; ధరణిన్‌= నేలపై; డొల్లన్‌= దొర్గునట్టుగ; ఏసి= ప్రయోగించి (కొట్టి); మృగంబుపైకిన్‌= 
లేడిపైకి; ఎరంగు= దూకు; సింగమపోలెన్‌= సింహమువలె; కిట్టి= సమీపించి; సత్యేషుని; గీటడంచి= చంపి; బహుదిన= 
అనేకదినాలు; సంచిత= కూడబెట్టిన; (ప్రకట= స్పష్టమయిన; కోప= కోపమనెడి; అనల= అగ్నియొక్క; జ్యాలలు= శిఖలు; సాకార 
లీలన్‌= ఆకారముతో కూడినరీతిగా; పర్వు= వ్యాపించు; తెజంగునన్‌= విధముగా; అరుణ= ఎర్రని; దృక్‌= చూపులయొక్క; 
దీప్తి= కాంతియొక్క; జాలంబు= సమూహము; సుశర్ముపైన్‌= సుశర్ముడిపై; నిగిడించి= వ్యాపింపజేసి (ప్రసరింపచేసి); సాయక= 
బాణములయొక్క; త్రయంబు= మూడు (మూడు బాణములు); ఒడలన్‌= దేహమునందు; నాటుటయున్‌= (కుచ్చుటయును; 
తద్‌= ఆ; రథంబులు; ఒక్కపెట్టన్‌= ఒక్కుమ్మడిగా; కవిసినన్‌= వ్యాపించగా; అన్నిటిన్‌= అన్నిటిని; పిలుకుమార్చి= నాశనం 
చేసి; రథ్యములన్‌= గు[ర్రములను; కూల్చీ= చంపి; అతని= ఆ సుశర్మయొక్క; ఉరంబు= వక్షస్థలము; ఘోర= భయంకరమయిన; 
భల్లమునన్‌= బల్లెముతో; వ్రచ్చి= చీల్చి; నిర్దిత= జయింపబడిన; ప్రాణున్‌= ప్రాణము కలవానినిగా; చేసెన్‌= చేసెను. 


తాత్పర్యం: అర్జునుడు సత్యకర్ముడి తలను సుందరమైన చెవికుండలాలు బాగా మెరుస్తూ నేలపై దొర్లేటట్లు 
కొట్టాడు. లేడిపై పడిన సింహంవలె సమీపించి సత్యేషుని చంపాడు. అనేక దినాలు కూడబెట్టిన కోపాన్నిజ్యాలలు 
ఆకృతిపొంది విలాసంగా వ్యాపించే విధంగా ఎ(ర్రని దృక్కుల కాంతుల సమూహం సుశర్ముడిపై (ప్రసరింపజేసి 
మూడు బాణాలు ఆతడి దేహంలో గ్రుచ్చాడు. ఆ సుశర్ముడి రథాలు ఒక్కుమ్మడిగా మీదపడగా వాటి నన్నింటినీ 
నాశనం చేశాడు. సుశర్మయొక్క వక్షస్టలమును భయంకరమయిన బల్లెంతో చీల్చి, అతడి ప్రాణాలను తీశాడు. 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యంలో అర్జునుడు సత్యకర్ముడిని, సత్యేషుడిని, సుశర్ముడిని సంహరించాడు. వీరు సంశప్తకులు. 
ఇందలి సుశర్మ త్రిగర్త దేశాధీశుడు. అతడి తమ్ములు సత్యకర్మ, సత్యేషులు. వీరు అర్జునుడిని సంహరింపగలమని 
ప్రతిజ్ఞచేశారు. 'మృగంబుపైకెరంగు సింగమ పోలెన్‌'- ఉపమ. 


వ. _ ఇవ్విధంబున. ద్రిగర్తపతిం బ్రేతపతిపాలి కనిచి మనదెస జనంబులు ఖేదంబుం దమవారు మోదంబు నొంద 
నతని నందనుల నేడ్వుర నెనమండ్ర ముప్పదుండ్ర మూండు మూండు గోలలం దలలు నథికెల దత్సెన్యశేషంబు 
బారిసమరె. భీమసేనుబారింబడిన సుదర్శనుండు దదీయశరజాలంబున నదర్శనగతుండై పదంపడి 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 179 


తచ్చరవిఖండితకంఠుండైన( గోపంబు దీపింప వగమిగుల నక్కుమారుమూ(క యమ్మారుతసుతు( జుట్టు 
ముట్టిన నతండు బెట్టిదంబులగు తూపుల నది రూపడంగు నట్లేపున విహరింప గనుంగొని సహింపక 
మహీపతిముందటిబలంబు బరవసంబునం గవిసిన నక్కౌంతేయసైన్యంబున సరభసంబున నెదిర్చి పేర్చిన 
సమయంబున సౌబలుండును సహదేవుం దాంకినం దత్సుతుం డులూకుండు బాసటయై యడరె. 
వదముడియు. బిన్నతమ్మునికి బాసటయయ్య. నా శకుని మాద్రీతనయుని( బ్రదీప్తభల్ల త్రయంబున నొప్పించి 
పదినారాచంబు లతని మేన గుప్పించినం గోపించుచు నయ్యిరువురు సాయకనికాయంబు నిగిడించిన 
నా గాంధారరాజు మొగ్గరంబున6 గత్తకంబులు గరవాలంబులు పల్యాణంబులు మోరలు గంఠంబులు 
చరణంబులు గరంబులు శిరంబులు దునియలై తొరంగిన ధాత్రి చిత్రాకారంబైయుందడె. నిట్లు దన తురగ 
సముదయంబు సమయుటయు. జలం బెడపక నీ మటింది యన్నకులానుజుం గిట్టి. 380 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగా; (త్రిగర్తపతిన్‌= (త్రిగర్తదేశపు రాజు అయిన సుశర్మను; ప్రేతపతి= 
యమునియొక్క; పాలికి= వద్దకు; అనిచి= పంపి; మనదెస= మనవైపు; జనంబులు= జనులు; ఖేదంబున్‌= దుఃఖమును; 
తమవారు= పాండవపక్షమువారు; మోదంబును= ఆనందమును; ఒందన్‌= పొందునట్టు; అతని= ఆ సుశర్ముడి; నందనులన్‌= 
పుత్రులను; ఏడ్వురన్‌= ఏడుగురను; ఎనమం(డ్రన్‌= ఎనిమిది మందిని; ముప్పదుం[డ్రన్‌= ముప్పదిమందిని; మూండు 
మూ(డు= మూడేసి చొప్పున; కోలలన్‌= బాణములతో; తలలు= శిరములు; నటికెన్‌= ఖండించెను; తద్‌= ఆ; సైన్యశేషంబు= 
మిగిలిన సైన్యము; బారిసమరెన్‌= నశించెను; భీమసేను= భీమునియొక్క; బారిన్‌= అధీనమునందు; పడిన; సుదర్శనుండు; 
తదీయ= ఆ భీమునియొక్క; శర= బాణములయొక్క; జాలంబునన్‌= సమూహము (వరుస) వలన; అదర్శనగతుండై= 
కనిపించకుండా పోయినవాడై (కప్పబడినవాడై); పదంపడి= వెనువెంటనే; తద్‌+శర= ఆ బాణములచే; విఖండిత= ఖండింపబడిన; 
కంఠుండు= కంఠముకలవాడు; ఐనన్‌= కాగా; కోపంబు= (క్రోధము; దీపింపన్‌= ప్రజ్ఞ్వ్యలింపగా; వగ= దుఃఖము; మిగులన్‌= 
ఎక్కువకాగా; ఆ+కుమారు= ఆ కుమారునియొక్క (సుదర్శనునియొక్క); మూ(క= సైన్యము; ఆ+మారుత సుతున్‌= ఆ 
వాయుపుత్రుడయిన భీముని; చుట్టుముట్టినన్‌= చుట్టుముట్టగా ((క్రమ్ముకొనగా); అతండు= ఆ భీముడు; బెట్టిదంబులగు= 
మిక్కిలి క్రూరములగు; తూపులన్‌= బాణములతో; అది= ఆ మూ(క(సేన); రూపు+అడంగునట్టు= నశించునట్టు; ఏపునన్‌= 
విజృంభణమున; విహరింపన్‌= విలాసముగా తిరుగుచుండగా; కనుంగొని= చూచి; సహింపక= ఓర్వక; మహీవతి= 
దుర్యోధనునియొక్క; ముందటి= అ(గ్రభాగమున ఉన్న(ముందున్న); బలంబు= సైన్యము; బరవసంబునన్‌= ధైర్యముతో; 
కవిసినన్‌= కలియబడగా; ఆ+కౌంతేయ= ఆ కుంతీపుతులయొక్క; సైన్యంబును= సైన్యము కూడా; సరభసంబునన్‌= 
మిక్కిలి వేగిరపాటుతో; (కోపముతో); ఎదిర్భి= ఎదిరించి; పేర్చిన= విజృంభించిన; సమయమునన్‌= సమయమునందు; 
సౌబలుండును= శకునియును; సహదేవున్‌= సహదేవుని; తాంకినన్‌= ఎదుర్కొనగా; తత్సుతుండు= ఆతడి పుత్రుడు(శకుని 
పుత్రుడు); ఉలూకుండు; బాసటయై= సహాయకుడై; అడరెన్‌= విజృంభించెను; వడముడియున్‌= భీముడును; పిన్నతమ్మునికిన్‌= 
చిన్నతమ్ముడయిన సహదేవునికి; బాసట= సహాయకుడు; అయ్యెన్‌= అయ్యెను; ఆ శకుని; మాద్రీతనయునిన్‌= మాద్రి 
పుత్రుడయిన సహదేవుని; ప్రదీప్త= మిక్కిలి ప్రజ్ఞలించిన; భల్ల= బల్లెములయొక్క; (త్రయంబునన్‌= మూడింటితో; నొప్పించి= 
బాధించి; పది నారాచంబులు= పది వాడియైన బాణములు; అతని మేనన్‌= ఆ సహదేవుని దేహమునందు; కుప్పించినన్‌= 
కురిపించగా (ప్రయోగించగా); కోపించుచున్‌= కోపించుచు; ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరును; సాయక= బాణములయొక్క; 
నికాయంబున్‌= సమూహమును; నిగిడించినన్‌= వ్యాపింపచేయగా (ఒకరిపై ఒకరు ప్రయోగించగా); ఆ గాంధారరాజు= ఆ 
శకుని; మొగ్గరంబునన్‌= ఆ వ్యూహమునందు; కత్తళంబులు= కవచములు; కరవాలంబులు= కత్తులు; పల్యాణంబులు= 
బీనులు; మోరలు= ముఖములు (ఇచ్చట గుర్రముల ముఖములు); కంఠంబులు; చరణంబులు= పాదములు (కాళ్ళు); 
కరంబులు= చేతులు; శిరంబులు= తలలు; తునియలై= ముక్కలై; తొరంగినన్‌= రాలగా; ధా(త్రి= భూమి(యుద్దభూమి); 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 

చి.త్ర= బొమ్మలయొక్క; ఆకారంబై= ఆకృతి కలదియె; (చిత్ర= ఆశ్చర్యకరమయిన; ఆకారంబై= ఆకృతికలదియె); ఉండెను; 
ఇట్టు= ఈ (ప్రకారముగా; తన= తనయొక్క; తురగ= గుర్రములయొక్క; సముదయంబు= సమూహము; సమయుటయున్‌= 
చచ్చుటయు; చలంబు= మత్సరము; ఎడపక= ఎడబాయక (వదలక); నీ మటజంది= నీ బావమరది అయిన శకుని; 
ఆ+నకుల+అనుజున్‌= ఆ సహదేవుని; కిట్టి= సమీపించి. 


తాత్సర్యం: ఆ (ప్రకారంగా (త్రిగర్తదేశాధిపతి సుశర్మను యముని వద్దకు పంపి, మనవైపు జనులు దుఃఖాన్ని 
పాండవపక్షంవారు ఆనందాన్ని పొందేటట్టు ఆ సుశర్ముడి పుత్రులను ఏడుగురను, ఎనిమిదిమందిని, ముప్పదిమందిని 
- (క్రమంగా మూడు మూడు బాణాలతో తలలు ఖండించాడు. మిగిలిన సైన్యం పారిపోయి నశించినది. భీముడి 
అధీనంలో పడిన సుదర్శనుడు ఆ భీముడి బాణసమూహాలవలన కప్పబడి వెనువెంటనే ఆ బాణాలచేత ఖండింపబడిన 
కంఠం కలవాడయ్యాడు. అప్పుడు (క్రోధం (ప్రజ్ఞలించగా దుఃఖం ఎక్కువకాగా ఆ సుదర్శనుడి సైన్యం భీముడిని 
చుట్టుముట్టగా భీముడు మిక్కిలి క్రూరములైన బాణాలతో ఆ మూక నశించేటట్టు విజృంభించాడు. విలాసంతో 
తిరుగగా చూచి ఓర్వక దుర్యోధనుడి ముందున్న సైన్యం ధైర్యంతో కలియబడింది. ఆ పాండవులసైన్యం కూడా 
వేగిరపాటుతో ఎదిరించి విజృంభించింది. శకుని సహదేవుడిని (ప్రజ్ఞలిస్తున్న మూడు బల్లెములతో బాధించి పదిబాణాలు 
అతడి దేహంలో ప్రయోగించాడు. వారు పరస్పరం కోపిస్తూ ఆ ఇద్దరూ బాణాల సమూహాన్ని వ్యాపింపచేయగా, 
శకుని సేనావ్యూహమునందు కవచములు కత్తులు బీనులు గుర్రముల ముఖములు కంఠములు కాళ్ళు చేతులు 
తలలు ముక్కలై పడ్డాయి. అప్పుడు యుద్దభూమి చిత్రించిన బొమ్మ ఆకారాన్ని పొంది ఉన్నది. ఈ (ప్రకారంగా 
తన గుర్రాల సముదాయం సంహరించబడటంతో మాత్సర్యం విడువక నీ బావమరది శకుని ఆ సహదేవుడిని 


క.  పెనుగడ(త దొడ్డ యత్తళ । మున వైచిన నతడు మూర్చమునింగి రథము మీ6 

దన పడిన గనలి యప్పా । వని పొదివెను గౌరవేంద్రవాహిని. గడ(కన్‌. 381 
ప్రతిపదార్థం: పెను= పెద్ద; కడంతన్‌= కణత భాగాన్ని; దొడ్డ= గొప్ప; అత్తళమునన్‌= ఈటెతో; వైచినన్‌= కొట్టగా; 
అతండు= ఆ సహదేవుడు; మూర్చమునింగి= మూర్చలోమునిగి; రథము మీందను= రథము మీదనే; పడినన్‌= పడగా; 


ఆ+పావని= ఆ భీముడు (పవనుని పుత్రుడు పావని); కనలి= కోపించి; కడంకన్‌= పూనికతో; కౌరవేంద్ర= దుర్యోధనుని; 
వాహినిన్‌= సేనను; పొదివెను= (క్రమ్మెను. 


తాత్సర్యం: శకుని ఆ సహదేవుడి పెద్దకణతను గొప్ప ఈటెతో కొట్టగా సహదేవుడు మూర్భలో మునిగి రథంపై 
పడిపోగా, భీముడు కోపించి పూనికతో దుర్యోధనుడిని సేనను ఆక్రమించాడు. 

వ. పొదివిన యవ్వీరునారాచంబుల తాంకున. 382 
ప్రతిపదార్థం: పొదివిన= క్రమ్ముకొనిన; ఆ+వీరు= ఆ వీరునియొక్క (భీమునియొక్క); నారాచంబుల= బాణములయొక్క; 


తాయశకునన్‌= యుద్దంలో. 


తాత్సర్యం: దుర్యోధనుడి సేనను క్రమ్ముకొని పరాక్రమవంతుడైన భీముడి బాణాలయొక్క యుద్దంలో (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 181 


క. అది గొంత పుడమిం బడ ను । న్నది పాటిన( గని యదల్లి యవనీశుండు బె 

ట్టిదముగ నెలుంగు సూపెను | మద మార(గ నబ్బలంబు మగుడు విధమునన్‌. 383 
ప్రతిపదార్థం: అది= ఆ దుర్యోధనుని సేన; కొంత; పుడమిన్‌= భూమిమీద; పడన్‌= పడగా(చావగా); ఉన్నది= మిగిలియున్నది; 
పాటినన్‌= పరుగెత్తి పారిపోగా; కని= చూచి; అదల్భి= అదలించి; అవనీ+ఈశుండు= రాజు (దుర్యోధనుడు); మదము= 


గర్వము; ఆరంగన్‌= కలుగగా; ఆ+బలంబు= ఆ సైన్యము; మగుడు= మరలు; విధమునన్‌= విధముగా; బెట్టిదముగన్‌= 
కఠినముగ; ఎలుంగున్‌= కంఠస్వరము; చూపెను (కేకపెట్టెను). 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడి సైన్యం కొంత చావగా మిగిలిన ఉన్న సేన పారిపోతూ ఉండగా చూచి, అదలించి 
దుర్యోధనుడు గర్వంతో ఆ సైన్యం మరలేటట్లుగా గట్టిగా ఒక కేక పెట్టాడు. 


వ. ఇవ్విధంబున దొర యటిమి తటిమి యమ్మ్మొన కుత్సాహంబుగా€ జటులవాహంబగు రథంబెక్కి శకుని 
గూడుకొని కవిసిన. 384 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారముగ; దొర= రాజు; అటీమి= ఆక్రమించి; తటిమి; ఆ+మొనకున్‌= ఆ సేనకు; 


ఉత్సాహంబుగాన్‌= ఉత్సాహం కలిగేటట్లుగా; చటుల= చలించే; వాహంబు= గుర్రము; అగు= కలుగు; రథంబు= రథము; 
ఎక్కి= అధిరోహించి; శకునిన్‌= శకునిని; కూడుకొని= కలిసికొని; కవిసినన్‌= వ్యాపించగా. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా దుర్యోధనుడు ఆక్రమించి తరిమి ఆ సేనకు ఉత్సాహం కలిగేటట్లు చేసి, చలించే 
గుర్రాలు కల రథం అధిరోహించి శకునిని కలిసికొని వ్యాపించగా. 


తే. పాండవుల సైన్యమును సముద్దండ లీల | మాటుకొనె నంతలో మూర్చదేటి నకులు 

తమ్ము. డమ్మామపై( బదియమ్ము లొక్క। పెట్టం గ్రుచ్చి యాతనివిలు బెట్టు ద్రుంచి. 385 
ప్రతిపదార్థం: పాండవుల సైన్యమును= పాండవులయొక్క సైన్యముకూడా; సముద్దండలీలన్‌= భయంకరంగా; మాణుకొనెను= 
ఎదుర్కొనెను; అంతలోన్‌= ఆ సమయంలో; మూర్చదేజీ= మూర్చనుండి తేరుకొని; నకులు తమ్ము(డు= నకులుని 
తమ్ముడయిన సహదేవుడు; ఆ+మామపైన్‌= ఆ మామ అయిన శకునిపై; పది; అమ్ములు= బాణములు; ఒక్కపెట్టన్‌= 
ఒక్కసారిగా; (కుచ్చి; ఆతని= ఆ శకుని; విలు= విల్లు; బెట్టు= గట్టిగా; (త్రుంచెన్‌= ఖండించెను. 


తాత్పర్యం: పాండవుల సైన్యం కూడా భయంకర లీలతో ఎదుర్కొన్నది. అంతలో మూర్చ నుండి తేరుకున్న 
సహదేవుడు ఆ శకునిపై పది బాణాలు ఒక్కసారిగా గుచ్చి ఆ శకుని విల్లు గట్టిగా ఖండించాడు. 


ఉలూకు(డు సహదేవుచేత మృతుం డగుట (సం. 9-26-23) 


ఆ సౌబలుండు శరాసనాంతరదీప్తుం.।; డగుటయు నకులుండు ననిలసుతుండు 
దాంకిన వారి నతండు పెక్కమ్ముల | నొప్పింప నతని తనూజు( డనిల 
సుతసహదేవుల సునిశితశరవర్వ । మున గప్ప నయ్యులూకుని ననేక 
సాయకంబుల నొంచి శకునిమై నటువది | యమ్ములు నాటించి యనుచరులను 


(ఈక 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. _ బెగడు పటిచె నా భీముండు బె ట్టులూకు€. । డడరి యన్నకులానుజు నంపవెల్లి 
ముంప నతందేచి పటుభల్లమున శిరంబు । ద్రుంచె నన్నలయెదలు సంతోష మొంద. 386 


ప్రతిపదార్థం: ఆ సౌబలుండు= ఆ శకుని; శరాసన+అంతర= మరియొక ధనువుతో; దీప్తుండు= (ప్రకాశించువాడు; అగుటయున్‌; 
నకులు(డు; అనిల= వాయువుయొక్క; సుతుండు= పుత్రుడు (భీముడు); తాశినన్‌= ఎదుర్కొనగా; వారిన్‌= వారిని; 
అతండు= ఆ శకుని; పెక్కు= అనేకములయిన; అమ్ములన్‌= బాణములతో; నొప్పింపన్‌= బాధించగా; అతని= ఆ శకునియొక్క; 
తనూజు(డు= పుత్రుడైన ఉలూకుడు; అనిలసుత సహదేవులన్‌= భీముని సహదేవుని; సునిశిత= బాగుగా వాడియెన; శర= 
బాణాలయొక్క; వర్షమునన్‌= కురియించినందువలన; కప్పన్‌= కప్పివేయగా; ఆ+ఉలూకుని= ఆ ఉలూకుని; అనేక= పలు; 
సాయకంబులన్‌= బాణములతో; నొంచి= నొప్పించి; శకునిమైన్‌= శకుని దేహమునందు; అయువది= అరవై; అమ్ములు= 
బాణములు; నాటించి= (గ్రుచ్చి; అనుచరులను= అనుసరించి ఉన్న యోధులను; ఆ భీముండు; బెగడ పణిచెను= 
భయముపొందునట్టు చేసెను; ఉలూకుడు; బెట్టు= గట్టిగా; అడరి= విజృంభించి; ఆ+నకుల+అనుజున్‌= ఆ నకులునియొక్క 
తమ్ముని (అనగా సహదేవుని); అంపవెల్లిన్‌= బాణాల (ప్రవాహంలో; ముంపన్‌= ముంచగా; అతండు= ఆ సహదేవుడు; ఏచి= 
విజృంభించి; పటు= కఠినమైన; భల్లమునన్‌= బల్లెముతో; అన్నలయెదలు= అన్నలయొక్క మనస్సులు; సంతోషము= 
ఆనందము; ఒందన్‌= పొందునట్టుగా; శిరంబు= తల; తుంచెన్‌= ఖండించెను. 


తాత్సర్యం: ఆ శకుని మరియొక ధనువుతో చెలరేగుతూ నకులుడు భీముడు ఎదుర్కొనగా వారిని పెక్కుబాణాలతో 
నొప్పించాడు. శకుని పుత్రుడు ఉలూకుడు భీమసహదేవులను బాగా వాడి అయిన బాణాలను కురిపించి కప్పివేయగా 
ఉలూకుడిని అనేక బాణాలతో నొప్పించి శకుని దేహంలో అరువది బాణాలు (గ్రుచ్చి భీముడు శకుని అనుచరులను 
భయం పొందేటట్టు చేశాడు. ఉలూకుడు గట్టిగా విజృంభించి సహదేవుడిని అమ్ముల వెల్లువలో ముంచాడు. 
సహదేవుడు విజృంభించి కఠినమైన బల్లెముతో అన్నల మనసులు ఆనందం పొందేటట్టుగా ఉలూకుడి తలను 
ఖండించాడు. 


విశేషం: ఉలూకుడు శకుని పుత్రుడు. మహాపరాక్రమవంతుడు. ఇతడు శాంతిప్రియుడు. శాకుని, కైతవ, సౌబలసుత, కైతవ్య' 
అని ఇతడికి పేర్టు. సంస్కృత మహాభారతంలో ఉలూకదూతాగమన పర్వమనే ఒక అవాంతర పర్వం ఉద్యోగపర్వంలో ఉన్నది. 


క తనయుడు వడ శకుని కనుం । గొని శోకం బాత్మ నారంగూరంగ నశ్రుల్‌ 

కనుగొనలయందు నినిచె । న్మనుజేశ్వర! విదురు భాషణంబులు దలంచెన్‌. 387 
ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వర!= మానవులకు (ప్రభువైన ఓ ధృతరాష్ట్ర మహారాజా!; తనయుండు= కుమారుడు; పడన్‌= 
కూలగా; శకుని; కనుంగొని= చూచి; శోకంబు= దుఃఖము; ఆత్మను= మనస్సును; ఆరంగూరంగన్‌= నిండుగా పొందగా; 


అ(శ్రుల్‌= బాష్పములు; కనుగొనలయందున్‌= కన్నుల చివరి భాగములయందు; నినిచెన్‌= నింపెను; విదురు= విదురునియొక్క; 


భాషణంబులు= పలుకులు; తలటెన్‌= స్మరించెను. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! పుత్రుడైన ఉలూకుడు కూలిపోగా శకుని చూచి, దుఃఖంతో మనస్సు నిండగా 
బాష్సాలను కనుల చివరి భాగాలలో నింపి, ఆనాడు విదురుడు చెప్పిన మాటలను స్మరించాడు. 


వ. అ ట్లడలుచు నిట్టూర్పు నిగుడ సహదేవుపై నడరి మూండు నారాచంబుల నిగిడించిన. 388 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 183 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారంగా; అడలుచున్‌= దుఃఖించుచు; నిట్టూర్పు= నిశ్చాసము; నిగుడన్‌= వ్యాపించగా; 
సహదేవుపైన్‌= సహదేవునిమీద; అడరి= విజృంభించి; మూడు; నారాచంబులు= బాణములు; నిగిడించినన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: ఆ ప్రకారంగా శకుని దుఃఖిస్తూ నిశ్వాసం వ్యాపించగా సహదేవుడిపై విజృంభించి, మూడు బాణాలు 
ప్రయోగించగా. 


చ. అవి వెసం ద్రుంచి యాతనిశరాసనముం దునుమాడె నక్కునూ 
ర వరు€ డతం డనిందితపరాక్రముండై పటుఖడ్గయప్లిదీ 
ప్రవిపులముద్గరంబున విభాసితశక్తిని వైవం దోడుతో 
నవియు ననేకబాణముల నానృపసూనుండు నుగ్గుసేసినన్‌. 389 


ప్రతిపదార్థం: అవి= అవి (ఆ మూడు బాణములు); వెసన్‌= శీఘ్రముగా; (త్రుంచి= ఖండించి; ఆతని= అతనియొక్క 
(శకుని); శరాసనమున్‌= ధనువును; ఆ+కుమార వరుండు= ఆ కుమార శ్రేష్టుడైన సహదేవుడు; తునుమాడెన్‌= ఖండించెను; 
అతండు= ఆ శకుని; అనిందిత= నిందింప బడని; పరా(క్రము(డై= పరా(క్రమముకలవాడై; పటు= కఠినమైన; ఖడ్గ= కత్తిని; 
యష్టి= దుడ్డుకర్రను; దీప్త= (ప్రజ్ఞ్యలించుచున్న; విపుల= విశాలమైన; ముద్గరంబును= ఇనుపగదను; విభాసిత= మిక్కిలి 
ప్రకాశవంతమైన; శక్తినిన్‌= శక్తి అను ఆయుధమును; వైవన్‌= ప్రయోగించగా; తోడుతోన్‌= వెనువెంటనే; ఆ నృపసూనుండు= 
రాజపుత్రుడైన ఆ సహదేవుడు; అవియును= వానినికూడా; అనేకబాణములన్‌= పలువిధములయిన బాణములతో; నుగ్గు= 
పిండి; చేసినన్‌= చేయగా. 


తాత్సర్యం: ఆ మూడు బాణాలను శీఘ్రంగా ఖండించి సహదేవుడు శకునియొక్క ధనువును కూడా ఖండించాడు. 
శకుని గొప్ప పరాక్రమం కలవాడై వాడిగల పెద్ద కత్తిని, కర్రను, ఇనుపగదను, మిక్కిలి కాంతిమంతమైన శక్తిని 
ప్రయోగించగా ఆ వెనువెంటనే ఆ సహదేవుడు అనేక బాణాలతో వాటిని కూడా పిండి చేశాడు. అట్లా చేయగా. 


విశేషం: “పటు ఖడ్గయష్టి దీప్త విపుల ముద్గరంబును' అనే పాఠము మూలానుగుణం. ఇందు ఉస్మానియా ప్రతిలో 
'ముధ్గరంబుని అని కలదు. అందువలన 'ముద్గరంబును' అని అర్థం (వ్రాయబడింది. “ప్రగృహ్య మహతీం గదామ్‌' 
(సం.9-27-36) మూలం. (శల్య. 28-38). 


క. కనుగొని పార్వచరులు వి । చ్చిన శకునియు. బాటె నుల్లసిల్లిరి కుంతీ 
తనయులు దదీయసేనా । జను లార్దిరి కురువిభుండు విషాదము నొందెన్‌. 390 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; పార్యచరులు= (ప్రక్కలందుండు యోధులు (అనగా రక్షకులు - చక్ర రక్షకులు); 
విచ్చినన్‌= విడివడిపోగా; శకునియున్‌= శకునికూడా; పాటెన్‌= పారిపోయెను; కుంతీతనయులు= కుంతీ పుత్రులైన పాండవులు; 
ఉల్లసిల్లిరి= సంతోషించిరి; తదీయ= ఆ పాండవులయొక్క; సేనాజనులు= సేనా నాయకులు; ఆర్ఫిరి= అరిచిరి; కురువిభుండు= 
దుర్యోధనుడు; విషాదమును= దుఃఖమును; ఒందెన్‌= పొందెను. 


తాత్సర్యం: చూచి, రథరక్షకులైన యోధులు విడివడిపోగా శకుని కూడా పారిపోయాడు. కుంతీపుత్రులు సంతోషించారు. 
వారి సేనానాయకులు బొబ్బరించారు. దుర్యోధనుడు దుఃఖించాడు. 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. ఇట్లు పాలిన. 391 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; పాజినన్‌= పారిపోగా. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా పార్శ్యరక్షకులు పారిపోగా. 


చ. అరదము సత్వరంబుగ శరావళి పెల్లుగ( బర్వ( బాండవా 

వరజు(డు పోవనీక పొదువన్‌ వడి. బింగలివారు పోరికిం 

బురికొని త్రోచినన్‌ సుబలపుత్రుండు దత్తురగవ్రజంబుతో 

బరవసమొప్పంగా నతనిపై6 గవిసెం గృతనిశ్చయాత్ముండై. 392 
ప్రతిపదార్థం: సత్వరంబుగన్‌= మిక్కిలివేగముగ; అరదము= రథము; పెల్టుగన్‌= ఎక్కువగా; శర= బాణములయొక్క; 
ఆవళిన్‌= సమూహమును; పర్వన్‌= వ్యాపించగా; పాండవ+అవరజుండు= సహదేవుడు; పోవనీక= పోనీయక; పొదువన్‌= 
క్రమ్ముకొనగా; వడిన్‌= వేగముగా; పింగలివారు= వెనుకటివారు; పోరికిన్‌= యుద్దమునకు; పురికొని= విజృంభించి; త్రోచినన్‌= 
కలియబడగా; సుబలపుత్రుడు= శకుని; కృత= చేయబడిన; నిశ్చయ= నిర్ణయముకల; ఆత్ముండై= మనసు కలవాడై; తద్‌= 
ఆ; తురగ= గుర్రములయొక్క; (వ్రజంబుతోన్‌= సమూహముతో; బరవసము= ధైర్యము; ఒప్ప(గాన్‌= ప్రకాశింపగా; అతనిపైన్‌= 
ఆ సహదేవునిపై; కవిసెన్‌= కలియబడెను. 


తాత్సర్యం: మిక్కిలివేగంతో రథం సాగుతూంటే, బాణాల సమూహం చుట్టుముట్టుతూంటే పాండవులలో చిన్నవాడైన 
సహదేవుడు పోనీయక (క్రమ్ముకొన్నాడు. అప్పుడు వెనుకటివారు యుద్దానికి విజృంభించి కలియబడగా శకుని 
నిశ్చయం కలిగిన మనస్సుకలవాడై ఆ గుర్రాల సమూహాలతో (తురంగసైన్యంతో) ధైర్యం వెల్లివిరియగా ఆ 
సహదేవుడిపై కలియబడ్డాడు. 

వ.  కవిసినం గని గుణంబు సారించి శరాసారం బడరించి యా సహదేవుం డిట్లనియె. 393 


ప్రతిపదార్థం: కవిసినన్‌= కలియబడగా; కని= చూచి; గుణంబు= నారి; సారించి= సాగదీసి; శరాసారంబు= బాణవర్షం; 
అడరించి= కలిగించి; ఆ సహదేవుండు; ఇట్టు= ఈ (ప్రకారముగా; అనియెన్‌= అని పలికెను. 


తాత్సర్యం: శకుని కలియబడగా చూచి, నారి సారించి, బాణాలు ప్రయోగించి, ఆ సహదేవుడు ఈ (ప్రకారంగా 
అన్నాడు. 
చ.  'తలంకుట యొప్పనే నృపతి ధర్మము నూంది యెదిర్చి యేమెయిన్‌ 

నిలుచుట యొప్పగాక మహనీయుల ధర్మతనూభవాదులం 

బలికితి వీవు జూదపునెపంబున( దత్పలమందిె దిప్తు మా 

చలము బలంబు నేర్పడియెం జచ్చిరి మీ యవివేకు లందటున్‌. 394 


ప్రతిపదార్థం: నృపతిధర్మము= రాజధర్మమును; ఊంది= విడిచి; తలంుట= భయపడుట; ఒప్పునే?= సమ్మతమగునా? 
(కాదు); ఏమెయిన్‌= ఏవిధముగానైనను; నిలుచుట= నిలబడుట (ధైర్యముగా ఉండుట); ఒప్పు(గాక= సమ్మతమగుగాక; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 185 


ఈవు= నీవు; జూదపు= జూదముయొక్క; నెపంబునన్‌= మిషతో; మహనీయులన్‌= మిక్కిలి గొప్పవారయిన; ధర్మతనూభవ+ 
ఆదులన్‌= ధర్మరాజు మొదలగు వారిని; పలికితివి= పలికితివి(తిట్టితివి); ఇవ్లు= ఇప్పుడు (ఈ సమయమును; తత్సలము= 
ఆ ఫలితము; అందెదు= పొందగలవు; మీ= మీయొక్క; అవివేకులు= మూర్భులు; అందజున్‌= అందరును; చచ్చిరి= 
మరణించారు; మా చలము= మా యొక్క కోపమును; బలమున్‌= బలమును; ఏర్పడియెన్‌= తేటపడెను. 


తాత్సర్యం: రాజధర్మం విడిచి భయపడటం సమ్మతమగునా? ఏ విధంగానైనా నిలవటం ధైర్యంగా ఉండటమే 
ఉచితం. నీవు జూదం మిషతో మహాత్ములైన ధర్మరాజు మొదలైనవారిని తిట్టావు. ఈ సమయంలో ఆ ఫలితాన్ని 
పొందుము. నీ మూర్భులందరును మరణించారు. మా కోపం బలం ఇప్పుడు తేటతెల్లమయ్యాయి. 


వ. మమ్మునపహసించిన వారిలో గురుకులదాహకుం డొక్కరుండ తక్కె నద్దురాత్ముండు సూచుచుండ భవదీయ 
శిరంబుందాలఫలంబు లగుడంబునం బడవైచు పగిది. బటుభల్లంబున డొల్ల నేసెద మామా! పాటిక 
నిలువుమీ!? యని యట్లు బహుభంగుల( బలికి యతం డేయు సాయకంబుల వారించి దశమార్గణంబులు 
మేన. జొనిపి. 395 

ప్రతిపదార్థం: మమ్మున్‌= మమ్ములను; అపహసించినవారిలోన్‌= అవహేళన చేసినవారిలో (అనగా మమ్ములను అకారణంగా 
నిందించి అవమానం చేసిన వారిలో); కురుకుల= కురువంశమునకు; దాహకుండు= అగ్నివంటివాడు (అనగా కురువంశమును 
తగులబెట్టినవాడు); ఒక్కరుండ= ఒక్కడే; తక్కెను= మిగిలెను; ఆ+దురాత్ముండు= ఆ దుష్టబుద్దికలవాడు; చూచుచుండన్‌= 
చూచుచుండగా; భవదీయ= నీ యొక్క; శిరంబున్‌= తలను; తాలఫలంబు= తాటిపండు; లగుడంబునన్‌= కర్రతో; 
పడవైచు= పడగొట్టు; పగిదిన్‌= విధముగా; పటు= కఠినమయిన; భల్లంబునన్‌= బల్లెముతో; డొల్లన్‌= నేల దొర్జునట్లు; 
ఏసెదన్‌= కొట్టెదను; మామా!= ఓ మామా!; పాజిక= పారిపోకుండ; నిలువుమీ!= నిలుచుండుమీ!; అని; అట్టు= ఆ (ప్రకారంగా; 
బహుభంగులన్‌= పలువిధములుగా; పలికి; అతండు= ఆశకుని; ఏయు= (ప్రయోగించు; సాయకంబులు= బాణములు; 
వారించి= నివారించి (అడ్డుకొని); దశ= పది; మార్గణంబులు= బాణములు; మేనన్‌= దేహమునందు; చొనిపి= గ్రుచ్చి. 


తాత్సర్యం: ఓ మామా! మమ్ము అకారణంగా అవహేళనచేసిన వారిలో కురువంశమును తగులబెట్టినవాడయిన 
దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. ఆ దుర్మార్గుడు చూస్తుండగా నీ తలను తాడిపండు కర్రతో పడగొట్టే విధంగా 
కఠినమైన బల్లెంతో నేలపడి దొర్రేటట్టు కొట్టుతాను. ఓ మామా! పారిపోకుండా నిలువుము” అని ఆ (ప్రకారంగా 
పలు విధములుగా పలికి ఆ శకుని ప్రయోగించే బాణాలు అడ్డుకొని పది బాణాలు ఆ శకుని దేహమునందు (గ్రుచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క తురగములు సిడము గొడుగును । శరాసనము. దునిమి యార్వ సాహసమున ని 
ష్టుర శక్తి. బూనై నాతని । యురః స్థలము వైవ శకుని యుర్వీనాథా! 396 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; తురగములు= గుర్రములు; సిడము= ధ్వజము; గొడుగును; శరాసనమున్‌= 
ధనువును; తునిమి= ఖండించి; ఆర్వన్‌= అరవగా; శకుని; సాహసమునన్‌= తెగువతో; నిష్టుర= కఠినమైన; శక్తిన్‌= శక్తి అను 
ఆయుధమును; ఆతని= ఆ సహదేవుని; ఉరఃస్థలము= వక్షస్థలము; వైవన్‌= వైచుటకు (కొట్టుటకు); పూన్చెను= ప్రయోగించాడు. 


తాత్సర్యం: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సహదేవుడు శకుని గుర్రాలు, ధ్వజం, గొడుగు ధనువు ఖండించి పెద్దగా 
అరవగా శకుని తెగువతో కఠినమైన శక్తి అనే ఆయుధాన్ని ఆ సహదేవుడి వక్షస్థలాన్ని కొట్టటానికి ధరించాడు. 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. సహదేవుం డది శాతభల్లమున నుత్సాహోగ్రుందై త్రుంచి దు 
సృహభల్లద్వితయంబునం గరయుగస్వైరచ్చిదాకేళ స 
ల్సి హసద్వక్త విలాస మొప్పెస(గ నాభీలద్యుతిస్వారభ 
ల్లహతిం గంఠము ద్రుంప మస్తకము డొల్లన్‌ డొల్లె మేనున్‌ మహిన్‌. 397 


ప్రతిపదార్థం: సహదేవుండు= సహదేవుడు; ఉత్సాహ= ప్రయత్నముతో; ఉ(గ్రుండై= క్రోధంతో భయంకరమైన ఆకారము 
కలవాడై; శాత= వాడియైన (తీక్షణమైన); భల్లమునన్‌= బల్లెముతో; అది= ఆ శక్తిని; (త్రుంచి= ఖండించి; దుస్పహ= 
భరింపశక్యము కాని; భల్ల= బల్లెములయొక్క; ద్వితయంబునన్‌= రెండింటితో; కరయుగ= రెండుచేతులతో; స్వైర= స్వేచ్చగా; 
ఛిదా= ఛేదించుటయనెడి; కేళిన్‌= (క్రీడ; సల్పి= సలిపి; హసత్‌= నవ్వుచున్న; వ[క్ర= మోముయొక్క; విలాసము= లీల; 
ఒప్పెసంగన్‌= ఒప్పునట్టుగా; ఆభీల= భయంకరమైన; ద్యుతి= కాంతితో; స్పార= గొప్పదైన; భల్ల= బల్లెములయొక్క; హతిన్‌= 
దెబ్బతో; కంఠము= గళము(గొంతు); (త్రుంపన్‌= ఖండించగా; మస్తకము= శిరము; డొల్లన్‌= దొర్లగా; మహిన్‌= భూమిపై; 
మేనున్‌= దేహముకూడా; డొల్లెన్‌= దొరను. 


తాత్సర్యం: సహదేవుడు (క్రోధంతో భయంకరమైన ఆకారం కలవాడై ప్రయత్నంతో తీక్షణమైన బల్లెంతో శకుని 
ప్రయోగించిన శక్తిని ఖండించి, భరింపశక్యం కాని రెండు బల్లెములతో రెండు చేతులతో స్వేచ్చగా ఛేదించే (క్రీడ 
సలిపి నవ్వుముఖం విలాసంగా ప్రకాశించగా భయంకరమైన కాంతితో చలిస్తున్న బల్లెంయొక్క దెబ్బతో (శకుని) 
కంఠాన్ని ఖండించగా తల, మొండెం భూమిపై పడి దొర్జాయి. 


వ. ఇట్లు కౌరవులదుర్వయంబునకు మూలంబగు శకుని€ దెగటార్షి పేర్షియార్షిన యనుజన్సు నాలోకించి 
ధర్మతనయ ప్రముఖులు పరమ ప్రమోదభరితాంతఃకరణులై నిజశంఖంబులు పూరింప శౌరియు. 
బాంచజన్యరావంబున రోదసి నింప సుయోధను సేన చెదరక బెదరక నిలిచి యా సౌబలు సైన్యంబు 
సహదేవునిపై ననేకాస్త్ర శస్త్రంబులు గురియుచు( గవిసినం గవ్వడియు వడముడియు నవి యన్నియు 
మోఘంబు లగునట్లు చేసి యమ్యూ(క బలువడనేసి యుల్లాసభాసితు లైనం గని జనపతి శోకాక్రాంతమతియై 
హతశేషులైన నిజ సైనికులం బురికొల్పిన వారలు రక్షకరహితులయ్యును దెంపు పెంపున శంకింపక 
యాసవ్యసాచిం బొదివి తదస్త్రశిఖాసందోహంబున మ్రందిపోయి రక్కురురాజు దనచుట్టును బయలగుట( 
గలయం జూచి కట్టెదుర( జెలంగు నా కౌంతేయులం గనుంగొని తొలంగిపోవం దలంచె ననుటయు 
నాంబికేయుండు సంజయు దిక్కు మొగంబై. 398 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారముగా; కౌరవుల= కౌరవులయొక్క; దుర్మయంబునకున్‌= దుర్నీతికి; మూలంబు= కారణము; 
అగు= అయినట్టి; శకునిన్‌= శకునిని; తెగటార్భి= చంపి; పేర్చి= అతిశయించి; ఆర్చినన్‌= అరచిన; అనుజన్మున్‌= తమ్ముడైన 
సహదేవుని (అనుసరించి జన్మించినవాడు అనుజన్ముడు); ఆలోకించి= చూచి; ధర్మతనయ (ప్రముఖులు= ధర్మరాజు 
మొదలగు వారు; పరమ= అత్యంత; ప్రమోద= ఆనందముతో; భరిత= నిండిన; అంతఃకరణులై= మనసు కలవారై 
(మనోబుద్ది చిత్తాహంకారములు అంతఃకరణ చతుష్టయము); నిజ= తమయొక్క; శంఖంబులు= శంఖములు; పూరింపన్‌= 
పూరించగా; శౌరియున్‌= శ్రీకృష్ణుడును; పాంచజన్య= పాంచజన్యమను పేరుగల శంఖముయొక్క; రావంబునన్‌= ధ్వనితో; 
రోదసి= భూమ్యాకాశమధ్య(ప్రదేశము; నింపన్‌= నిండిపోవునట్టు చేయగా; సుయోధను= దుర్యోధనునియొక్క; సేన= సైన్యము; 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 187 


చెదరక= కలతచెందక; బెదరక= భయపడక; నిలిచి= నిలిచి; ఆ సౌబలు= ఆ శకునియొక్క; సైన్యంబు= సేన; సహదేవునిపైన్‌; 

స్ర= మంత్రపూతములయిన ఆయుధములు; శస్త్రంబులు= సామాన్య ఆయుధములు; కురియుచున్‌= 
కురిపించుచు; కవిసినన్‌= కలియబడగా; కవ్వడియున్‌= అర్జ్హునుడును; వడముడియున్‌= భీముడును; అవియన్నియున్‌= ఆ 
అస్త్రశస్త్రములన్నియును; మోఘంబులు= నిరుపయోగములు; అగునట్లు; చేసి; ఆ+మూ(క= ఆ సేన; బలువడనేసి= బలము 
తగ్గించి; ఉల్లాస= సంతోషముతో; భాసితులైనన్‌= ప్రకాశవంతులు కాగా; కని= చూచి; జనపతి= దుర్యోధనుడు (జనులకు 
పతి అనగా రాజు); శోక= దుఃఖముతో; ఆక్రాంత= ఆ(క్రమింపబడిన; మతియై= బుద్దికలవాడై; హతశేషులైన= చంపబడగా 
మిగిలినట్టి; నిజ= తనయొక్క; సైనికులన్‌= సేనలను; పురికొల్సినన్‌= (క్రమ్ముకొనునట్టు చేయగా; వారలు= వారు; రక్షక= 
రక్షించువారు; రహితులయ్యును= లేనివారు అయ్యును; తెంపు= ధైర్యముయొక్క; పెంపునన్‌= ఆధిక్యమువలన; శంకింపక= 
అనుమానింపక; ఆ సవ్యసాచిన్‌= ఆ అర్జునుడిని; పొదివి= (క్రమ్ముకొని; తద్‌= ఆ; అస్త్ర= బాణములయొక్క; శిఖా= 
అ(గ్రభాగములయొక్క; సందోహంబునన్‌= సమూహములవలన; (మ్రందిపోయిరి= మరణించారు; ఆ+కురురాజు= దుర్యోధనుడు; 
తనచుట్టును; బయలు= శూన్యము; అగుటన్‌; కలయంజూచి= అంతటా చూచి; కట్టెదురన్‌= ఎట్టఎదురుగ; చెలంగు= 
సంతోషించు; ఆ+కౌంతేయులన్‌= ఆ కుంతీపుత్రులైన పాండవులను; కనుంగొని= చూచి; తొలంగిపోవన్‌= తప్పుకొనిపోవుటకు; 
తలంచెన్‌= ఆలోచించెను; అనుటయున్‌= అని చెప్పుటయు; ఆంబికేయుండు= అంబిక పుత్రుడైన ధృతరాష్టుడు; 
సంజయుదిక్కు= సంజయునివైపు; మొగంబై= ముఖము కలవాడై. 


అనేక= పలు; అ 


తాత్పర్యం: ఈ ప్రకారంగా కౌరవుల చెడ్డ (ప్రవర్తనకు కారణమైన శకునిని చంపి అతిశయించి, అరిచిన తమ్ముడు 
సహదేవుడిని చూచి ధర్మరాజు మొదలైన ప్రముఖులు అత్యంత ఆనందంతో నిండిన హృదయం కలవారై తమయొక్క 
శంఖాలు పూరింపగా శ్రీకృష్ణుడు కూడా పాంచజన్యమనే శంఖంయొక్క ధ్వనితో ఆకాశం నింపగా, దుర్యోధనుడియొక్క 
సైన్యం కలత చెందక భయపడక నిలిచి ఉన్నది. ఆ శకుని సైన్యం సహదేవుడిపై అనేక అస్త్రశస్త్రములు కురిపిస్తూ 
కలియబడింది. అప్పుడు అర్జునుడూ భీముడూ ఆ అస్త్రశస్తాలన్నింటిని నిరుపయోగములయ్యేటట్లు చేసి, ఆ సేన 
బలం తగ్గించి, సంతోషంతో వెలిగారు. అది చూచి దుర్యోధనుడు దుఃఖంతో నిండిన బుద్దికలవాడై - చావగా 
మిగిలిన తనసేనను క్రమ్ముకొనునట్టు చేయగా వారు రక్షించేవాళ్ళు లేకపోయినా అధికమైన ధైర్యంతో అనుమానించక 
ఆ అర్జునుడిని [క్రమ్ముకొని అతడి బాణాలనే మంటలలో మసి అయిపోయారు. ఆ దుర్యోధనుడు తన చుట్టూ 
శూన్యం కావటం చూచి, ఎట్ట ఎదుట సంతోషంతో ఉన్న పాండవులను చూచి యుద్దభూమినుండి తొలగిపోవటానికి 
తలచాడు. ఇట్టా చెప్పగా ధృతరాష్టుడు సంజయుడివైపు తిరిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అట్లు మన సైన్యములు దెగటారినపుడు । కుంతి కొడుకులలో బలమెంత గలిగె? 
నకట! నాకొడు కెట్టివాండడయ్యెం జెపుమ! । యనుడు నత. డిట్టు లనియె నమ్మనుజపతికి. 399 


ప్రతిపదార్థం: అట్టు= ఆ ప్రకారముగా; మనసైన్యములు= మన సేనలు; తెగటారినపుడు= చంపబడినప్పుడు; కుంతికొడుకులలోన్‌= 
కుంతియొక్క పుత్రులలో; బలము= సైన్యము; ఎంత; కలిగెన్‌?= ఉన్నది?; అకట!= అయ్యో!; నా కొడుకు= నా పుత్రుడు; 
ఎట్టివాడు= ఎటువంటివాడు; అయ్యెన్‌= అయ్యెను(ఏమయ్యెను); చెపుమ!= చెప్పుము!; అనుడున్‌= అనగా; ఆ+మనుజపతికిన్‌= 
ఆ రాజునకు అనగా ధృతరాప్టునకు; అతండు= ఆ సంజయుడు; ఇట్టులు= ఈ (ప్రకారముగా; అనియెన్‌= చెప్పెను. 


తాత్పర్యం: ఆ ప్రకారంగా మనసైన్యాలు చంపబడినపుడు కుంతి కొడుకులకు సైన్య మెంత మిగిలింది? అయ్యో! 
నా కొడుకు ఏమయ్యాడు? చెప్పుము.” - అనగా ఆ ధృతర్మాష్ట్రుడికి సంజయుడు ఇట్టా చెప్పాడు. 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టి యెడ రెండు వేలు రథంబు లేడునూటు గజంబు లైదువేలు గుట్టింబులు పదివేలు కాలుమానిసియు. 
దానును ధృష్టద్యుమ్నుండును సంగరాంగణంబున మెటిసి యుండి. 400 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయమున; రెండువేలు రథంబులు= రెండువేలు రథములు; ఏడునూజు గజంబులు= 
ఏడువందలు ఏనుగులు; ఐదువేలు; గుజ్జంబులు= గుర్రములు; పదివేలు; కాలుమానిసియున్‌= కాల్చలమును; తానును= 
తానును (దుర్యోధనుడును); ధృష్టద్యుమ్నుండును= ధృష్టద్యుమ్నుడును; సంగర+అంగణంబునన్‌= యుద్దభూమియందు; 
మెటసి= (ప్రకాశించి; ఉండెన్‌= ఉండెను. 


తాత్సర్యం: ఆ సమయమున రెండువేలు రథములు, ఏడువందలు ఏనుగులు, అయిదు వందల గుర్రాలు, పదివేల 
కాల్చలంతో ధృష్టద్యుమ్నుడు యుద్దభూమియందు ప్రకాశించి ఉన్నాడు. దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు. 


విశేషం: “రథానాం ద్వేసహస్రేతు సప్తనాగశతాని చ | పంచచాశ్వ సహస్రాణి పత్తీనాం చ శతం శతాః॥ 
ఏత చ్చేష మభూ ద్రాజన్‌ పాండవానాం మహద్బలమ్‌ । పరిగృహ్య హి యద్యుద్దే ధృష్టద్యుమ్నో వ్యవస్థితః। 
ఏకాకీ భరతశ్రేష్ట తతో దుర్యోధనో నృపః ॥ (సం. 9-28-21,22,23) 


క. పలపలని మూంకలో. గాల్‌ । నిలువక గుట్టంబు డిగ్గి నీ కొడుకు గదా 
కలిత భుజుండై యొక్కండు. । దొలంగి చనియె నేమి చెప్పుదుం గురునాథా! 401 


ప్రతిపదార్థం: కురునాథా! ధృతరాష్ట్రమహారాజా!; పలపలనిమూంకలోన్‌= తటీగిపోయిన సైన్యమునందు; కాల్‌నిలువక= ఉండలేక; 
గుజ్జంబు= గుర్రము; డిగ్గి= దిగి; నీ కొడుకు= నీ కొడుకు (దుర్యోధనుడు); గదా= గదతో; కలిత= కూడిన; భుజుండై= 
బాహువులు కలవాడై; ఒక్కండున్‌= ఒక్కడును(ఏకాకిగా); తొలంగి= తొలగి (యుద్దభూమినుండి తప్పుకొని); చనియెన్‌= 
వెడలిపోయెను; ఏమి= ఏమి; చెప్పుదున్‌= చెప్పగలను. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! తగ్గిపోయిన సైన్యంలో ఉండలేక గుర్రం దిగి నీ కొడుకు దుర్యోధనుడు గద 
భుజమున ధరించి ఒక్కడే యుద్దభూమినుండి తొలగి వెడలిపోయాడు. ఇంక ఏమి చెప్పగలను?" 


వ. అని ధృతరాష్తునకు సంజయుండు దుర్యోధను పలాయనం బెటింగించె నని చెప్పిన విని యటమీంది 

వృత్తాంతం బెట్లయ్యె నని యడుగుటయును. 402 
ప్రతిపదార్థం: అని= అని; ధృతరాష్టునకు; సంజయుండు= సంజయుడు; దుర్యోధను= దుర్యోధనుడియొక్క; పలాయనంబు= 
పారిపోవుట; ఎజీంగించెను= తెలియజేసెను; అని; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; అటమీ(ది= తరువాత; వృత్తాంతంబు= 
చరిత్రము; ఎట్టు= ఏ విధముగా; అయ్యెను= అయినది (జరిగెను); అని; అడుగుటయును= అడుగగా (జనమేజయుడు 
వైశంపాయనుని అడుగుటయును). 


తాత్పర్యం: అని ఈ విధంగా ధృతరాష్టుడికి సంజయుడు దుర్యోధనుడు పారిపోవుటం తెలియజేశాడు - అని 
చెప్పగా విని, అటు తరువాత చరిత్రం ఏ విధంగా జరిగిందని (జనమేజయుడు వైశంపాయనుని) అడుగగా. 


శల్యపర్వము - ప్రథమాశ్వాసము 189 
ఆశ్వాసాంతము 


ఉ. సంగవిదూరతాకలిత! శాంతరసస్పుటరోహ దిద్దబో 
ధాంగ! సమాశ్రితాపదుదయ జ్వలన ప్రశమప్రవర్తకా 
పాంగమరీచిరూప వితతామృత వీచి విహార! వాసవో 
తృంగతలోపలాల్య పద! సంసృతివారణ! దైత్యదారణా. 403 


ప్రతిపదార్థం: సంగవిదూరతాకలిత!= దేనితోను సంబంధంలేని వాడా! (పరమేశ్వరుడు ఆకాశంవలె అవయవరహితుడగుటచేత 
దేనితోడను సక్తిలేనివాడు, కావుననే (శ్రుతి పరమేశ్వరుడిని గూర్చి చెప్పుతూ “అసంగో హ్యయం పురుషు” (బృ. 4-3-15. 
చూ.40 ప) అని వర్గించింది); శాంతరస= (ప్రశాంతి రూపమైన శాంతరసమునందు; స్ఫుట= స్పష్టంగా; రోహత్‌= మొలుస్తున్న; 
ఇద్ద= స్పష్టంగా ప్రకాశించే; బోధ= జ్ఞానమే; అంగ!= శరీరంగా కలవాడా!; సమాశ్రిత= ఆశ్రితులైన భక్తులయొక్క; ఆపద్‌+ఉదయ= 
విపత్తులు కలగటం అనెడి; జ్వలన= అగ్నిని; ప్రశమ= ఆర్పుటకు; ప్రవర్తక= (ప్రవర్తింపజేయు; అపాంగ= (క్రేగంటి ప్రసారంయొక్క; 
మరీచిరూప= కిరణరూపమగు; వితత= విస్తారమగు; అమృతవీచి= సుధాతరంగములందు; విహార!= విహరించేవాడా!; వాసవ= 
దేవేంద్రుడియొక్క; ఉత్సంగతల= ఊరు (ప్రదేశంలో; ఉపలాల్య= లాలింపదగిన; పద!= చరణములు కలవాడా!; సంసృతివారణ!= 
సంసారమును అనగా తత్కృత బాధలను నివారించేవాడా!; దైత్యదారణా!= రక్కసులను చీల్చేవాడా!; (అనగా ధర్మవ్యవస్థా 
భంజకులను నళింపజేసేవాడనుట.) 


తాత్సర్యం: నీవు నిరవయవుడవు అగుటచేత నీకు దేనితోనూ సంబంధంలేదు. శాంతరసంవలన కలిగే జ్ఞానమే 
నీ వాస్తవ రూపం. నీవు ఆశ్రితులయందు అమృతమయ కటాక్షాలను బరపి, వారి ఆపదలను పోగొట్టుట యం 
దాసక్తుడవు. కావుననే సురేంద్రుడు సైతము తన తొడలపై నీ పాదముల నుంచుకొని సంవాహనం చేస్తుంటాడు. 
నీవు దైత్యులను చీల్చి చెండాడుతావు. భక్తుల సంసారబాధలను నివారిస్తుంటావు. 
క ఆశ్చర్య కరణ కరుణా! । నిశ్చల శుచిహృదయ భావనీయ విహరణా! 

పశ్చిమనాడీ సరణ! పు | రశ్చరణధ్యేయ! భక్తరమణ విధేయా! 404 


ప్రతిపదార్థం: ఆశ్చర్యకరణ కరుణా!= అచ్చెరువును కలుగజేసే దయకలవాడా!; (సామాన్య దేవతల కరుణారసం పరిమితమై 
ఉండగా హరిహరనాథుని దయ నిరవధికమగుటచేత ఆశ్చర్యజనకమని భావం. ఇట్టి యపార కరుణారసామృతమునే తిక్కయజ్వ 
తనకు స్వప్న (ప్రత్యక్షం గావించిన హరిహరస్వామిని వర్లిస్తూ “కరుణా రసము పొంగి తొరణౌడు చాడ్పున శశిరేఖ మమృతంబు 
జాలువారి”. (విరా. 1-12) అని వర్గించాడు.) నిశ్చలశుచి హృదయ భావనీయ విహరణా! - నిశ్చల= చలింపనట్టియు; 
(నివాతదేశగత దీపకళికవోలె ఇతర చిత్తవృత్తులచేత ఆక్రమింపబడక ఏక రూపంతో ఉండి); శుచిహృదయ= నిర్మల చిత్తంచేత; 
భావనీయ= ఊహింపదగిన; విహరణా!= విహారం కలవాడా! (పరమేశ్వరుడి లీలావిహారాలన్నీ నిర్మలము నిశ్చలము అగు 
హృదయం కలవారలకే అవగతములు అగునని భావం); పళ్చిమనాడీ సరణ!= సుషుమ్నా నాడిద్వారా ప్రసరించేవాడా!; 
(గుదస్థానగతమైన మూలాధార చక్రమునందలి చైతన్యాత్మకమై పరమేశ్వరరూపమగు కుండలినీశక్తి సుషుమ్నాద్యారమున 
మూలాధారాది షట్బ(క్రములను భేదించి బ్రహ్మరంధ్రమునందుట యోగశాస్త్ర ప్రసిద్ధం. కావున పరమేశ్వరుడు పశ్చమ నాడీ 
సరణు6 డనబడుతున్నాడు); పురశ్చరణధ్యేయ!= పురశ్చరణంచేత ధ్యానింపదగినవాడా!; (పురశ్చరణమునందు సంపూర్జాను[గ్రహం 
కొరకు పరమేశ్వరుడు ధ్యానింపదగినవాడని భావం); భక్తరమణవిధేయా!= భక్తులను ఆనందపరుస్తూ విధేయుడైనవాడా! 


తాత్సర్యం: నీవు ఆపదలనందిన వారియెడ కనపరిచే దయను గమనిస్తే ఆశ్చర్యమౌతుంది. నీ విహారాలన్నీ 
అచంచలమైన హృదయంతో భావించదగినవే. యోగుల శరీరములయందు నీవు సుషుమ్నానాడీ మార్గాన 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంచరిస్తుంటావు. నీ అనుగ్రహమును సంపాదించటానికై ఉపాసకులు తమ మంత్ర పురశ్చరణంలో నిన్ను ధ్యానిస్తారు. 
అట్టి వారిని నీ వెల్లప్తుడు సంతోషపరుస్తూ వారికి విధేయుడవై ఉంటావు. 


విశేషం: పైన నిరూపించబడిన ఉపాసనా (ప్రక్రియలో నిమగ్నులైన భక్తులు పరమేశ్వర ధ్యానామృతహ్రదంలో నిమగ్నులౌతూ 
మహానందం పొందుతుండటంచేత పరమేశ్వరుడు భక్తుల నానందింపజేస్తాడు. అట్టే భక్తుల అభీష్టములను నెరవేర్చటంచేత 
భక్తులకు విధేయుడు జొతున్నాడని భావం. 
మాలిని: ప్రణవమయ గరిష్టోపాయ సంవేద్యభూమా! 

భణన మనన దూరస్స్పార విస్తార సీమా! 

గుణవిభవ నిరాసా కుంరితోల్లాస ధామా! 

గణన రహితలీలా! కల్ప నిత్యాభిరామా! 405 
ప్రతిపదార్థం: ప్రణవమయ= (ప్రణవరూపమగు (ఓంకార రూపమగు); గరిష్ట+ఉపాయ= ఉత్తమోపాయంచేత; సంవేద్య= 
తెలియదగిన; భూమా!= భూమత్వం కలవా(డా!; (మం(త్రం దేవతా వాచకం. అది దేవతా స్వరూపమును తెలిసికొనుటకు 
సాధనము. అట్టి సాధనములలో “ప్రణవము” అని. ఇట్టి ప్రణవోపాసనమువలన దెలియదగిన తత్త్వం భూమభావం. కావున 
ఇట్టి భూమరూపుడగు పరమేశ్వరుడిని ప్రణవోపాసకులు మాత్రం తెలియగలరని భావం); భణన= పలుకుటకు; మనన= 
తలంచుటకు; దూర= అందని; స్సార= తేజంయొక్క; విస్తార= అతిశయమునకు; సీమా!= అవధి అగువాడా; (పరమేశ్వరుడి 
తేజోవిస్తారము వాజ్మానసములకందని భావం. లేదా “సార విస్తార సీమ” అనగా అభివృద్ది విస్తారమునకు స్థానమైనవాడు. 
(బ్రహ్మ బృహ(ద్రూపు డగుటచేత ఆతడు సర్వబృహత్త్యమునకు స్థానమని భావం); గుణ= సత్త రజస్తమో గుణాలయొక్క; 
విభవ= అతిశయమును; నిరాస= నిరసించునట్టి; అకుంఠిత= వ్యర్ణంకాని(మొక్కవోని); ఉల్లాస= ఆనందమునకు; ధామా!= 
స్థానమైనవాడా!; (అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతియొక్క వికారమునకు అతీతమైన ఉత్తమానంద స్వరూపుడగుట); గణన 
రహితలీలా!= లెక్కలేనన్ని విలాసములు గలవాడా!; (పరమేశ్వరుడి విశ్వసృష్టి స్థితి సంహార రూపములగు విలాసములు 
గణనాతీతములని భావం); కల్పనిత్యాభిరామా!= కల్పసమయమున గూడ నశించని మనోహరత్వం కలవాడా! (కల్పమనగా 
రెండు వేల దైవయుగాల సమయమని అర్థం. అది ఒక (బ్రహ్మదినం. ప్రళయ సమయం. ఇట్టి సమయంలో విశ్చమంతయు 
నశించినను పరమేశ్వరుడు నిత్యానందస్వరూపు డని భావం.) 


తాత్పర్యం: నీ సర్యాతిశయ రూపం (భూమరూపము) శబ్దమునకు మూలకారణమైన ప్రణవముచేతనే తెలియవలెను. 
నీ తేజోవిశషముయొక్క పరిమితి చెప్పుటకుగాని తలచుటకుగాని శక్యం కానిది. నీవు త్రిగుణాతీతుడవగుటచేత 
నీ ఆనందం స్థిరమైనది. నీ విలాసములు లెక్కకు మించినవి. యుగాంతమున సర్వప్రపంచం నళించినను నీ 
సౌందర్యం మాత్రం నశింపక స్థిరంగా ఉంటుంది. 
గద్యము 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీమదాంధ్ర మహాభారతంబున శల్యపర్వంబునందు. బ్రథమాశ్వాసము 


తాత్పర్యం: ఇది మంగళకరమైనది, సంస్కృతాం[ధ్రోభయ కవులకు మిత్రుడైనవాడూ, కొమ్మనామాత్యపుత్రుడూ, 
పండితులచేత ఆరాధించబడేవాడూ (పండితులను ఎల్లప్పుడూ సేవించేవాడూ) అయిన తిక్కన సోమయాజిచేత 
రచించబడినదీ అయిన శుభప్రదమైన ఆంధ్రమహాభారతంలోని శల్యపర్వంలో మొదటి ఆశ్యాసం. 


శల్యపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 
—91fl—— 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ కరణ నిపుణ పదప । ద్మా! కేవల సత్త్వసద్మ! మాయావ్యవధూ 

త్యేకాయనగమ్యా! మధు । రాకృతి సర్వత్రరమ్య! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీకరణనిపుణ= సిరిని కల్షించటంలో నైపుణ్యంకల; పదపద్మా!= పాదపద్మాలు కలవాడా!; కేవల= కేవలం; 
సత్త్యసద్మ= సత్య గుణానికి నిలయమైనవాడా!; మాయావ్యవధూతి+ఏకాయన గమ్యా!= మాయాగుణాన్ని నిరాకరించే ఒకే ఒక 


మార్గంచేత పొంద తగినవాడా!; మధుర+ఆకృతి= ఆనందస్వరూపంచేత; సర్వత్ర రమ్య!= అన్నిట అందమయిన వాడా!; 


హరిహరనాథా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! నీ పాద పద్మాలు భక్తులకు అనంతమయిన సంపదల నిస్తాయి. నీవు సత్య 

నిలయుడవు. మాయచేత నిండిన (ప్రపంచాన్ని నిరాకరించటంచేతనే నీవు తెలియదగినవాడవు; ఆనందరూపమైన 

ఆకారంచేత అంతటా అందమైనవాడవు. 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు నిజపుత్రుండు పరాజయంబు నొందుట యాక 
రించి యాంబికేయుండు. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు; నిజపుత్రుండు= తన కుమారుడు(దుర్యోధనుడు); పరాజయంబున్‌+ఒందుటన్‌= ఓడిపోవటాన్ని; ఆకర్షించి= 
విని; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయనుండు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు: తన కుమారుడి 
ఓటమిని విని ధృతరాష్ట్రుడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క “మద మడదంగి యొక్కరుండును । గద చేకొని రాజరాజు కాల్వడ నెట వో 
మది దలంచి తొలంగినొకొ! యా । పద లిట్టివి కలవె మనుజపతులకు నెందున్‌? 3 


ప్రతిపదార్థం: మదము+అడంగి= గర్వం అణగిపోయి; ఒక్కరుండును= ఒక్కడే; గద చేకొని= గదను చేతబట్టి; రాజరాజు= 
దుర్యోధనుడు; కాల్నడన్‌= కాలినడకతో; ఎట+పోన్‌= ఏ దిక్కునకు పోవగా; మదిన్‌= మనసులో; తలంచి= తలచుకొని; 
తొలఠానొకొ!= యుద్దభూమినుండి తొలగివెళ్ళాడో?; ఎందున్‌= ఎక్కడగాని; మనుజపతులకున్‌= రాజులకు; ఇట్టి ఆపదలు= 
ఇటువంటి కష్టాలు; కలవె?= ఉన్నవా? 


తాత్సర్యం: 'గర్వ మడగిన వాడై ఒకడే గదను చేతబట్టి దుర్యోధనుడు కాలి నడకను ఎటు వెళ్ళాడో? ఎక్కడైనా 
రాజులకు ఇట్టి బాధలు కలగటం ఉన్నదా? (లేదని భావం). 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషాంశాన్ని సామాన్యాంశం సమర్డిస్తున్నది. 
వ. అనంతర వర్తనంబు తెటిం గెజింగింపు 'మనుటయు నజ్జననాథునకు సంజయుం డిట్లనియె. 4 


ప్రతిపదార్థం: అనంతర వర్తనంబు= తరువాత జరిగిన నడవడి; తెజంగు= పద్దతి; ఎజింగింపుము+అనుటయున్‌= తెలుపుము 
అనగా; ఆ+జననాథునకున్‌= ఆ రాజుకు(ధృతరాప్టుడికి); సంజయుండు+ఇట్టు+అనియెన్‌= సంజయు డీవిధంగా చెప్పాడు. 


తాత్సర్యం: (సుశర్మను ఓడించిన తరువాతి) యుద్ద వృత్తాంతాన్ని వివరించు'మని అడుగగా సంజయుడు 
ధృతర్మాష్టుడితో ఈ విధంగా పలికాడు: 


సీ,  'ఏకాదశాక్షాహిణీశుం దై పెంపునం । బొంపిరివోవు నప్పడమిటేండు 
వెనుక నొక్కరుండును జన లేక యేకాకి । యై పోయె నచటికి ననతిదూర 
మై యుత్తరము ముట్టినట్టితూర్వున నొక్క । మడు వున్న దానిలో నదంగియుండు 
వాండుగా నట్టు లవ్వలనికి. జని చని, । విదురువాక్యంబులు మది దలంచి 


ఆ. “'యధికమతి నృపాలుననుజుండు సెప్పె న । ట్లకట! దాని. గొనని యనుచు శోక 

తప్తచిత్తు( డయ్యె; దైవ మెవ్వరి నెట్లు | చేయం జాల? దేమి సెప్పం గలదు? 5 
ప్రతిపదార్థం: ఏకాదశ+అక్షాహిణీశుడు+ఐ= పదునొకండక్షొహిణుల సేనకు నాయకుడై; పెంపునన్‌= గొప్పతనంతో; 
పొంపిరి+పోవు+ఆ+పుడమిటేడు= అతిశయించే ఆ రాజు; (దుర్యోధనుడు); వెనుకన్‌= తన వెన్నంటి; ఒక్కరు(డునున్‌+చనన్‌ 
లేక= వెళ్ళటానికి ఒక్కడు కూడా లేక; ఏకాకి ఐ= ఒంటరివాడయి, పోయెన్‌= వెళ్ళాడు; అచటికిన్‌= ఆ చోటునకు; 
అనతిదూరము+ఐ= కొద్దిదూరంగా; ఉత్తరము ముట్టినట్టి తూర్పునన్‌= ఈశాన్యభాగాన; ఒక్కమడువు+ఉన్నన్‌= ఒకనీటిమడుగు 
ఉండగా; దానిలోన్‌ అడంగి+ఉండువాండుకాన్‌= ఆ మడువులో దాగికొనిఉండేవాడై; అట్టులు+ఆ+వలనికిన్‌= ఆ విధంగా ఆ 
దిక్కునకు; చనిచని= పోయి పోయి; విదురు+వాక్యంబులు= విదురుడి పలుకులు; మదిన్‌+తలంచి= మనసులో తలచుకొని; 
అధికమతి= మిక్కిలి తెలివైనవాడగు; నృపాలు+అనుజుండు+చెప్పెన్‌= రాజుగారి తమ్ముడు(ధృతరాప్టుడి తమ్ముడైన విదురుడు) 
చెప్పాడు; అకట!= అయ్యో; దానిన్‌= దానిని; కొనన్‌+అ= (గ్రహించలేదు, స్వీకరించనేలేదు; అనుచున్‌= అంటూ; శోకతప్తచిత్తుడు+ 
అయ్యెన్‌= దుఃఖంతో బాధింపబడ్డ మనసుకలవాడైనాడు; దైవము= విధి; ఎవ్వరిన్‌+ఎట్టు= ఎవ్వరిని ఎట్టు; చేయన్‌+చాలదు!= 
చేయలేదు?; ఏమి చెప్పన్‌+కలదు?= ఏం చెప్పును? 


తాత్పర్యం: 'పదకొండక్షాహిణుల సైన్యానికి అధిపతిగా గొప్పదనంతో విలసిల్లే ఆ రాజు తన వెంట ఒకడు కూడా 
వచ్చేవాడు లేక ఏకాకిగా ఆ యుద్దభూమినుండి వెళ్ళాడు. ఆ చోటికి దగ్గరగా ఈశాన్య భాగాన ఒక్క(నీటి) మడువు 
ఉన్నది. ఆ వైపునకు వెళ్ళి ఆ మడుగులో దాగికొని, విదురుడి మాటలు మనసులో తలచుకొంటూ 'అయ్యో! నేను 
ఆమాటలను మన్నించలేకపోయాను” అంటూ దుఃఖాతిశయంతో విచారించాడు. విధి ఎవరిని ఏమి చేస్తుందో ఏమి 
చెప్పగలం? 

విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషాంశం సామాన్యాంశంచేత సమర్థింపబడుతున్నది. 


వ. అట్టియెడ సుడిసి చిక్కిన మూకలు వీ(కమై నెదిర్దినం బొదివి నిరవశేషంబుగా సమయించి కృష్ణసారథికంబును 
ధవళహయంబును గవీంద్రకేతనంబును నగు నుజ్జ్వలన్యందనంబున నప్పరందరనందనుండు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 193 


బంధుమిత్రాభినందితుండై యొప్పె; నప్పుడు పొలికలన నీ బలం బఖిలంబును బెనుగాలిం బడిన పేరడవిపగిదిం 
గానంబడుచుండె; నందు. గృపాశ్వత్తామకృతవర్శలు మువ్వురు బ్రదికి పోయి; రాసమయంబున 
ధృష్టద్యుమ్నుండు నన్ను( గనుంగొని నగుచు సాత్యకి నుద్దేశించి. 6 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; సుడిసి చిక్కిన మూ(కలు= అలసి క్షీణించిన సేనలు; వీ(కమైన్‌= ఉత్సాహంతో; 
ఎదిర్చినన్‌= ఎదుర్కొనగా; పొదివి= (క్రమ్ముకొని; నిరవశేషంబుగాన్‌= నిశ్ళేషంగా; సమయించి= చంపి; కృష్ణసారథికంబును= 
కృష్ణుడు సారథిగా కలదియు; ధవళహయంబును= తెల్లని గుర్రాలు కలదియు; కపి+ఇం(ద్ర కేతనంబును= హనుమద్ద్యజం 
కలదియు; అగు= అయిన; ఉజ్జ్వల స్యందనంబునన్‌= (ప్రకాశిస్తున్న తేరిమీద; ఆ+పురందరనందనుండు= ఆ ఇం(ద్రపుత్రుడయిన 
అర్జునుడు; బంధుమి(త్ర+అభినందితుండు+ఐ= బంధువులు, స్నేహితుల చేత పొగడబడినవాడై; ఒప్పెన్‌= ఒప్పిఉన్నాడు; 
అప్పుడు= ఆ సమయంలో; పొలికలనన్‌= యుద్ధరంగంలో; నీ బలంబు+అఖిలంబును= నీ సేన అంతా; పెనుగాలిన్‌+పడిన= 
పెద్దగాలి తాకిడికి పడిపోయిన; పేరడవి పగిదిన్‌= పెద్ద అడవి మాదిరిగా; కానంబడుచుండెన్‌= కనపడుతూ ఉన్నది; అందున్‌= 
ఆ సేనలో; కృపాశ్వత్భామ కృతవర్మలు; మువ్వురు (బదికిపోయిరి= ముగ్గురు మాత్రం (బ్రదికి బయటపడ్డారు; ఆ సమయంబునన్‌= 
అట్టివేళలో; ధృష్టద్యుమ్నుండు; నన్నున్‌+కనుంగొని= ధృష్టద్యుమ్నుడు నన్ను గుర్తించి; నగుచున్‌= నవ్వుతూ; సాత్యకిన్‌+ఉద్దేశించి= 
సాత్యకితో. 


తాత్పర్యం: ఆ సమయంలో ఓడి క్షీణించిన సేనలు పౌరుషంతో ఎదిరించగా, వారిని చుట్టుముట్టి ఒక్కరుకూడా 
మిగలకుండా చంపి, కృష్ణుడు రథం నడుపుతూ ఉండగా, తెల్లనిగు[ర్రాలూ, కపిధ్వజమూ శోభించే ప్రకాశవంతమైన 
రథంలో బంధుమి(త్రాదులు అభినందిస్తూ ఉండగా అర్జునుడు రాణించాడు. అప్పుడు యుద్దభూమిలో నీ సైన్యం 
పెద్దగాలికి నేలకొరిగిన పెద్ద అడవివలె కనబడింది. అందులో కృపుడు, అశ్వత్హామ, కృతవర్మ - ఈ ముగ్గురుమాత్రమే 
యలు యలు థి (1. 
బ్రతికిపోయారు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు నన్ను చూచి నవ్వుతూ సాత్యకితో ఇట్లా అన్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. వీని నేటికి బట్టితి? వీ(డు బ్రదికి । యిచట వర్తించి మనకు నెగ్గేమి సేయు? 

నప్రయోజన మిది; విడు మనిన ‘నేల । వీడుతు నీ ద్రోహితల దెగ నడుతు' ననుచు. 7 
ప్రతిపదార్థం: వీనిన్‌+ఏటికిన్‌ పట్టితి(వ)?= (ఈ సంజయుడిని) ఇతడిని ఎందుకు పట్టుకొన్నావు?; వీడు (బ్రతికి= వీడు 
ప్రాణాలతో ఉండి; ఇచటన్‌+వర్తించి= ఇక్కడ తిరుగుతూ; మనకున్‌; ఎగ్గు+ఏమి+చేయున్‌?= కీ డేమి చేయగలడు?; 


అ(ప్రయోజనము+ఇది= ఈ పట్టుకొనటం నిరుపయోగం; విడుము+అనినన్‌= వదలుము అనగా; ఏల విడుతున్‌?= ఎందుకు 
వదలుతాను?; ఈ ద్రోహి తలన్‌= ఈ దుర్మార్గుడి తలను; తెగన్‌+అడుతున్‌= నరుకుతాను; అనుచున్‌= అంటూ. 


తాత్సర్యం: “వీడి నెందుకు పట్టుకొన్నావు? ఇతడివలన మన కేమీ కీడు కలుగుతుంది? ఇది నిప్ప్రయోజనమయిన 
పని” అనగా అతడు నవ్వుతూ “వీడిని వదలటం ఎందుకు? తల తెగనరుకుతాను. “వీడు ద్రోహి' అని అంటూ. 


వ. ఆ శైనేయుండు వాలు వెబీకి వేయం జూచునంత. గృష్టద్వైపాయనుండు సన్నిధిచేసి, యతని వారించి, 
“'సంజయుం జంపుట యనుచితంబు; ముందల విడువు'మని యానతిచ్చిన నతండును వినతుందై' యట్ల 
కాక యని పలికి నన్ను విడిచె6 గృష్టద్వైపాయనుండు మదీయాననం బాలోకించి 'బ్రదికిపోయి తెక్కడకైనం 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


బొ మృనుటయు' నమ్మునీంద్రు వీడ్కొంటి; నంత నత డంతర్జానంబు సేసె; నేను దతదేశంబు వాసి 
నీసుతుండు సనిన చక్కటికి. గ్రోశమాత్రంబు వోయి ద్వైపాయనం బనం బ్రసిద్దం బైన యమ్మడువు 


సమీపంబున. 8 


ప్రతిపదార్థం: ఆ శైనేయుండు= ఆ సాత్యకి; వాలు+పెటికి= కత్తి దూసి; (వ్రేయన్‌+చూచునంతన్‌= దెబ్బకొట్టటానికి 
ప్రయత్నించేటంతలో; కృష్ణద్వైపాయనుండు సన్నిధి చేసి= వ్యాసుడు ప్రత్యక్షమై; అతనిన్‌+వారించి= సాత్యకిని అడ్డుకొని; 
సంజయున్‌+చంపుట అనుచితంబు= సంజయుడిని చంపటం న్యాయం కాదు; ముందల= ముందుతల (తలయొక్క 
ముందుభాగం); విడువుము+అని= వదలుమని; ఆనతి+ఇచ్చినన్‌= ఉత్తరువు చేయగా; వినతుండు+ఐ= అణకువతో; అట్ట 
కాక!= అట్టాగుననే!; అని పల్కి= చెప్పి; నన్నున్‌ విడిచెన్‌= నన్ను వదలాడు; కృష్ణద్లై పాయనుండు= వ్యాసుడు; మదీయ+ఆననంబు+ 
ఆలోకించి= నా మొగమును చూచి; బ్రదికిపోయితి(వి)= (బ్రతికిబయటపడ్డావు; ఎక్కడకైనన్‌+పొమ్ము+అనుటయున్‌= ఎక్కడికైనా 
వెళ్లమని చెప్పగా; ఆ+మునీం(ద్రున్‌= వ్యాసమునీశ్వరుడిని; వీడ్కొంటిన్‌= వదలివెళ్ళాను; అంతన్‌= ఆ తరువాత; అతండు= 
వ్యాసుడు; అంతర్జానంబు+చేసెన్‌= అంతర్జానమైనాడు; ఏను తత్రదేశంబు పాసి= నేనా చోటు వదలి; నీ సుతుండు చనిన 
చక్కటికిన్‌= నీ కుమారుడు వెళ్ళిన దిక్కునకు; (క్రోశమా(తంబు+పోయి= (కోను దూరం వెళ్ళి; 
ద్వైపాయనంబు+అనన్‌+(ప్రసిద్ధంబు+ఐన= ద్వైపాయనమని (ప్రఖ్యాతినొందిన; ఆ+మడువు సమీపంబునన్‌= ఆ కొలను దగ్గర. 


తాత్సర్యం: ఆ సాత్యకి కత్తి తీసి నన్ను చంపటానికి పూనుకొన్నంతలో వ్యాసుడు ప్రత్యక్షమై వారించి సంజయుడిని 
చంపటం ఉచితం కాదన్నాడు. ఆతడి యాజ్ఞను ఆమోదించి సాత్యకి నన్ను వదలివేశాడు. అపుడు వ్యాసుడు నా 
మొగం చూచి “బ్రతికిపోయావు. ఎక్కడికైనా వెళ్ళిపొ'మ్మన్నాడు. అపుడు మునిని వీడ్కొన్నాను. వ్యాసుడు 
అంతర్జానమయ్యాడు. నేను దుర్యోధనుడు పోయిన దిక్కున నడిచి అక్కడకు (క్రోసు దూరంలో ఉన్న ద్వైపాయనమనే 
కొలను వద్దకు చేరాను. 


తే. అతనిం గాంచితి; నత డశ్రు లడర నడలు । చూడి నామోము చక్కగా జూడ కోర 

వోవ( జూచుచు దీనత( బొందియునికి । గని మనంబున శోకంబు గదుర నేను. 9 
ప్రతిపదార్థం: ఏను= నేను; అతనిన్‌+కాంచితిని= ఆ దుర్యోధనుడిని చూచాను; అత(డు+అ(శ్రులు+అడరన్‌= అతడు 
కన్నీళ్ళు కారగా; అడలుచూడ్కిన్‌= భయముతోడి చూపుతో; నామోము= నా మొగమును; చక్కంగాన్‌= నేరుగా; చూడక= 
చూడకుండా; ఓర+పోవన్‌+చూచుచున్‌= ఓరగా చూస్తూ; దీనతన్‌+పొంది= దైన్యంపొంది; ఉనికి= ఉండటం; నేను; కని= 
చూచి; మనంబునన్‌= నా మనసులో; శోకంబు+కదురన్‌= దుఃఖం కలుగగా. 


తాత్సర్యం: దుర్యోధనుడిని చూచాను. అతడు కన్నీరొలుకగా నా మొగం చూడలేక (ప్రక్కచూపులుచూస్తూ దీనత్వంతో 
ఉండటాన్ని గమనించి అతడి స్థితికి మనసులో దుఃఖం కలుగగా, నేను (తరువాతి వచనంతో అన్వయం). 


వ. ఒక్క్మింతసేపు పలుకు వెలువరింప( జాలక యూరకుండి, యెట్టకేల కెలుంగు దెచ్చుకొని పారాశర్యప్రసాదంబున 
బ్రదికినతెఅంగు సెప్పిన, నమ్మహీకాంతుండును గొంత ప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి, పదంపడి నాదెసం 
జూచి 'మనదెస బ్రదికిన వారు గలరే?' యనిన( గృపాచార్యాదిరథికత్రయంబును బేరుకొని “వారలు 
బ్రతికిపోయిరి; తక్కొరుండును బ్రదుకుట లేదని యెజింగించిన, నిట్టూర్పు నిగిడించుచు నామూపుపై( జే 
యిడి యన్నర నాథుండు నన్ను నీకడ కనుపం దలంచి నాతో ని ట్లనియె. 10 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: ఒక్కింతసేపు= క్షణమాత్రకాలం; పలుకు వెలువరింపన్‌+చాలక= మాటపెగులక; ఊరకుండి= ఊరకొని; 
ఎట్టకేలకున్‌= చివరకు; ఎలుంగు+తెచ్చుకొని= గొంతుపెగల్చ్బుకొని; పారాశర్య ప్రసాదంబునన్‌= వ్యాసుని దయతో; (బ్రదికిన 
తెజంగున్‌= (బ్రదికిన విధమును; చెప్పినన్‌= చెప్పగా; ఆ+మహీకాంతుండును= రాజుగు ఆ దుర్యోధనుడును; కొంత ప్రొద్దు= 
కొద్దిసేపు; నిశేష్టితుండు+ఐ ఉండి= కదలిక లేనివాడై; నాదెసన్‌+చూచి= నాదిక్కునకు చూచి(సంజయుడి వైపు చూచి); మన 
దెసన్‌= మనవైపున; (బ్రదికినవారు= (బ్రతికిఉన్నవారు; కలరే?= ఉన్నారా?; అనినన్‌= అనగా; కృపాచార్య+ఆది రథికత్రయంబును= 
కృపాచార్యుడు మొదలయిన రథికులను ముగ్గురిని; పేరుకొని= చెప్పి; వారలు (బ్రతికిపోయిరి= వారు (బ్రతికిఉన్నారు; తక్కు+ 
ఒరుండును= వేరెవ్వరుడును; బ్రదుకుట లేదు+అని= జీవించలేదని; ఎజింగించినన్‌= తెలుపగా; నిట్టూర్పు నిగుడించుచున్‌= 
నిట్టూర్పు వదలుచూ; నామూపుపైన్‌+చేయి+ఇడి= నా మూపున చేయి పెట్టి; ఆ+నరనాథుండు= ఆ రాజు (దుర్యోధనుడు); 
నన్నున్‌= (సంజయుడిని) నన్ను; నీకడకున్‌+అనుపన్‌+తలంచి= పంపాలని యోచించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: కొంచెం సేపు మాట్లాడలేకుండా ఊరకుండి, తుదకు గొంతు పెగుల్చుకొని, వ్యాసుడి దయతో నేను 
బ్రతికిన విధాన్ని చెప్పగా, దుర్యోధనుడు కొంత సేపు కదలిక లేక ఉండిపోయాడు. పిమ్మట నా వైపు చూచి 'మన 
వారిలో (బ్రతికి ఉన్నావా రున్నారా?' అని అడుగగా 'కృపాచార్యాది రథికులు ముగ్గురూ బ్రతికిపోయారు. ఇంకెవడూ 
లేడు” అని తెలుపగా, నిట్టూర్పుతో నా వీపుమీద చేయిపెట్టి ఆ రాజైన దుర్యోధనుడు నన్ను నీ వద్దకు పంపనెంచి 
నాతో ఇట్టా అన్నాడు: 
తే,  'మాజుమానిసి లేకుండ మదిసి రెల్ల । వారు నీ దెస; బాండుభూవరతనూజు 

లాప్తులుం దాము నున్న వా; । రాహవమున(। బడక తొల౦ంగితి. బోటులం బడియు నేను". 11 


ప్రతిపదార్థం: మాణువమానిసి లేకుండన్‌= మరొక్కమనిషి కూడా లేకుండ; ఈ దెసన్‌= ఈవైపున; ఎల్లవారున్‌ మడిసిరి= 
అందరూ చనిపోయారు; పాండు భూవర తనూజులు= పాండవులును; తాము= తామును; ఆప్తులు= ఆత్మీయులును; 
ఆహవమునన్‌+పడక= యుద్దంలో పడిపోకుండా; ఉన్నవారు= (బ్రతికి ఉన్నారు; ఏను= నేను; పోటులన్‌+పడియున్‌= దెబ్బలు 
తినినా (చావకుండా); తొలణితిన్‌= తప్పించుకొన్నాను. 


తాత్సర్యం: 'మరొక్క మనిషి లేకుండా ఈ వైపు వారంతా చనిపోయారు. పాండవులును వారి కాప్తులయినవారును 
జీవించి ఉన్నారు. దెబ్బలు తినినా నేను చావకుండా యుద్దంలో తప్పించుకొన్నాను.” 
వ. అని. 12 
తాత్పర్యం: అని చెప్పి. 
క 'కౌంతేయులబారిం బడ; । నింతియ సిరి చాలు; రాజ్య మెల్లను దారై 

పొంత ననుం బెట్టుకొని యొక । కొంత యొసగిరేని నట్టికూ డేమిటికిన్‌? 13 


ప్రతిపదార్థం: కౌంతేయుల బారిన్‌+పడను= పాండవులచే చిక్కక తప్పించుకొన్నాను; ఇంతియ= ఇంతమా(త్రపు!; సిరి చాలు= 
సంపద చాలును; రాజ్యము+ఎల్లను= రాజ్యమంతటిని; తారై= తాముగా; పొంతన్‌+నను= నన్ను దగ్గర; పెట్టుకొని= 
ఉంచుకొని; ఒక కొంత= ఒకింత; ఒసణిరేనిన్‌= ఇస్తే; అట్టికూడు= అటువంటి తిండి; ఏమిటికిన్‌?= (నాకు) ఎందుకు? 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “పాండవుల బారిన పడకుండా నేను తప్పించుకొన్నాను. ఈ మా(త్రపు సిరి నాకు చాలును. రాజ్యాన్ని 
పూర్తిగా తామే కైకొని, నన్ను దగ్గర పెట్టుకొని, ఒకింత నాకు ఇచ్చినా, అటువంటి నికృష్ణపుకూడు నాకెందుకు? 


క అనుజుల( దనుజుల మత్ప్చరి | జనులను సమయించి వారు సమరోల్లాసం 
బున మెజియం జూడ నేర్తునె? | జననాథున కింతవట్టు సంజయ! చెపుమా! 14 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయుడా!; అనుజులన్‌= తోబుట్టులను; తనుజులన్‌= కుమారులను; మత్‌+పరిజనులను= 
నా సేవకులను; సమయించి= చంపి; వారు= పాండవులు; సమర+ఉల్దాసంబునన్‌= యుద్దోత్సాహంతోడి ఆనందంతో; 
మెజయన్‌= (ప్రకాశింపగా, చూడన్‌+నేర్తునె?= చూడగలనా?; జననాథునకున్‌= రాజునకు (ధృతర్నాష్ట్రడికి); ఇంతపట్టు= 
ఇంతమా(త్రం; చెపుమా!= చెప్పుము! 


తాత్సర్యం: సంజయా! తోబుట్టువులను, కుమారులను, సేవకులను అందరినీ యుద్దంలో చంపి, పాండవులు 
విజయోత్సాహంతో వెలుగుతూ ఉండగా చూచి సహించగలనా? ధృతరాష్ష్రుడికీ సంగతిని చెప్పుము. 


దుర్యోధనుండు ద్ర్వైపాయనంబను మడుగున డాంగియుండుట (సం. 9-28-51) 


క, ఇమ్మడువులోన డా౮గెద; | నిమ్ముల నెచ్చటికినైన నే(గెద( దగు వృ 

త్తమ్మున దొలంి నిలిచి మణి | యెమ్మెయినేనియును దీర్తు నేం బగయ సుమీ! 15 
ప్రతిపదార్థం: -ఈ+మడువులోనన్‌= ఈ మడుగులోపల; డాగాదన్‌= దాగి ఉంటాను; ఇమ్ములన్‌= అనుకూలమైనపుడు; 
ఎచ్చటికినైనన్‌= ఎక్కడికైనా; ఏలౌదన్‌= వెళ్ళుతాను; తగువృత్తమ్మునన్‌= తగినప్రవర్తనతో; తొలంగి= తప్పుకొని; నిలిచి= నిలిచి 
ఉండి; మటీ= ఆ మీదట; ఏ+మెయిన్‌+ఏనియునున్‌= ఏరీతిగానైనా; ఏన్‌= నేను; పగయ= పగనే; తీర్తున్‌= తీర్చుకొంటాను; 
సుమీ!= సుమా! 


తాత్సర్యం: ఈ మడుగులో దాగి, అనుకూలమైన సమయంలో ఎక్కడకయినా పోయి, వేచి అదను చూచి, ఏ 
విధంగానైనా నా పగ తీర్చుకొంటాను సుమా!” 


వ. అని చెప్పి యమ్మడువు సొచ్చి మాయావిశేషంబున జలంబులు శరీరంబు సోంకకుండ సంస్తంభనంబు 
సేసికొని యుండె; నంత రథ్యంబులు పరిశ్రాంతినొంది తూగాడ నస్ర్రశస్తాదిక్షతంబు లగు నవయవంబులతోడ 
రాజదర్శన విషణ్ఞలగుచు( గృపకృతవర్మాశ్వత్థామ లచ్చట మెలంగి దబ్బాటుగా నన్నుం గని “సంజయా! 
బ్రదికితే? యని పలికి 'కురుపతి ప్రాణంబులం గలండే?” యని యడిగిన నజ్జననాథు( డొక్కండును బాజుతెంచి 
నీరిలో డాంగియున్న తెజం గెఖింగించి యా హ్రదంబు సూపి యే మిరువురము నొండొరులతో నాడినమాటలు 
దేటపడం జెప్పిన వార లత్యంత విషాదంబు నొంది. 16 

ప్రతిపదార్థం: అని చెప్పి= ఆ విధంగా చెప్పి; ఆ+మడువు+చొచ్చి= ఆ కొలనులోనికి దిగి; మాయావిశేషంబునన్‌= మాయాశక్తివలన; 

జలంబులు శరీరంబు సోకక+ఉండన్‌= నీరు దేహం తగులకుండా ఉండేటట్టు; సంస్తంభనంబు= కదలని స్థితిని; చేసికొనిఉండెన్‌= 
ఏర్పరచుకొని ఉన్నాడు; అంతన్‌= ఆ మీదట; రథ్యంబులు= గుర్రాలు; పరిశ్రాంతిన్‌+ఒంది= అలసి; తూంగాడన్‌= ఊగిసలాడగా; 


అస్త్రశస్త+ఆదిక్షతంబులు+అగు= అస్త్రశస్తాదుల దెబ్బలవలన అయిన గాయాలు కల; అవయవంబులతోడన్‌= అంగాలతో; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 197 


రాజదర్శన విషణ్లులు+అగుచున్‌= దుర్యోధనుడిని చూడటంకొరకు విచారపడుతూ; కృపకృతవర్మ+అశృత్తామలు= కృప 
కృతవర్మ అశృత్తామ లనువారు; అచ్చటన్‌+మెలంగి= అక్కడ తిరుగుచూ; దబ్బాటుగాన్‌+నన్నున్‌+కని= ఆకస్మికంగా నన్ను 
చూచి; సంజయా! (బ్రదికితే? అని పలికి= సంజయా! (బ్రతికి ఉన్నావా? అని అడిగి; కురుపతి= దుర్యోధనుడు; ప్రాణంబులన్‌+ 
కల(డే?= ప్రాణాలతో ఉన్నాడా?; అని అడిగినన్‌= అని అడుగగా; ఆ+జననాథుండు+ఒక్కండును= ఆ రాజు ఒంటరిగా; 
పాజుతెంచి= పరుగెత్తివచ్చి; నీరిలో డాగిఉన్న తెజంగు+ఎటింగించి= నీటిలో దాగిఉన్న విధం తెలిపి; ఆ హ్రదంబు+చూపి= 
ఆ నీటిలో మడుగు చూపించి; ఏము+ఇరువురము= మేమిద్దరము; (సంజయదుర్యోధనులు); ఒండొరులతోన్‌= ఒకరితో 
మరొకరు; ఆడిన మాటలు= మాట్టాడినమాటలు; తేటపడన్‌+చెప్పినన్‌= సుస్పష్టంగా చెప్పగా; వారలు= కృతవర్మ అశ్యత్తామలు; 
౧ యు [క 
అత్యంత= మిక్కిలి; విషాదంబున్‌+ఒంది= దుఃఖపడి. 


తాత్పర్యం: సంజయుడి కా విధంగా చెప్పి దుర్యోధనుడు తన మాయాశక్తితో ఆ కొలనులోనికి వెళ్ళి తన శరీరానికి 
నిళ్ళు తగులకుండా సంస్తంభన విద్యతో ఉన్నాడు. ఆ మీదట అలసిన గుర్రాలతో ఒంటికి తగిలిన దెబ్బలతో దొరను 
చూడటానికై దుఃఖపడుతున్నవారైన కృప కృతవర్మ అశ్వత్చామలు అక్కడ తిరుగుతూ అకస్మాత్తుగా నన్ను చూచి 
సంజయా! బ్రతికే ఉన్నావా? కురురాజు ప్రాణాలతో ఉన్నాడా? అని అడిగితే ఆ రాజు ఒకడు మాత్రమే 
పరుగెత్తివచ్చి ఈ నీటిలో దాగిఉన్న విధానాన్ని తెలిపి, ఆ కొలనును చూపి మేమిద్దరం మాట్లాడుకొన్న మాటలు 
స్పష్టంగా చెప్పగా, కృప కృతవర్మ అశ్వత్చామలు చాలా దుఃఖించి. 


చ.  'నరవరు€ దేము సంగరమునం బడకున్మి యెజటుంగ6 డక్కటా! 

బరవస మేది వచ్చె. బిదపన్‌ వినియున్‌ మము. గూర్డికోలు దు 

స్తర మనుబుద్ధి నిప్పటికి శత్రుల కన్మొఖింగం దలంచి యీ 

వెరవున డాంగె; సర్వప్ఫథివీపతి దుర్దశ నిట్లు పొందునే? 17 
ప్రతిపదార్థం: అక్కటా!= అయ్యో!; నరవరుండు= రాజగు దుర్యోధనుడు; ఏము= మేము; సంగరమునన్‌+పడక+ఉన్కి= 
యుద్దంలో చావకుండటం; ఎణుంగ(డు= తెలియడు; బరవసము+ఏది= ధైర్యం నశించి; వచ్చెన్‌; పిదపన్‌= ఆ పిమ్మట; 
వినియున్‌= విని కూడా; మమున్‌+కూర్చికోలు= మమ్ము కలిపికొనటం; దుస్తరము= సాధ్యంకాదు; అను బుద్దిన్‌= అనే 
ఆలోచనతో; ఇప్పటికిన్‌= ఇంతసేపటికి; శత్రుల= పగవారి; కన్మాజంగన్‌+తలంచి= కనుగప్పదలచుకొని; ఈ వెరవునన్‌= ఈ 
ఉపాయంతో; డాగౌన్‌= దాగికొన్నాడు; సర్వప్పథివీపతి= సమస్త భూమండలాధీశుడు(దుర్యోధనుడు); ఇట్టు= ఈ విధంగా; 
దుర్దశన్‌= కష్టదుఃస్టితిని; పొందునే?= అనుభవించునా? 


తాత్సర్యం: రారాజు దుర్యోధనుడికి మేము యుద్దరంగంలో చావకపోవటం తెలియదు; ధైర్యాన్ని పోగొట్టుకొన్నాడు. 
అయ్యో! పిమ్మట మేము జీవించి ఉన్నామని విని కూడా మమ్ము కలియటం అసాధ్యం అనే ఊహతో శత్రువుల 
కనుగప్పి ఉపాయంతో ఈ కొలనులో దాగాడు. సమస్తభూమండలాధీశుడు ఇట్టి కష్టాన్ని పొందటమా?” 


వ. అవ్విభుండు పెనుంబ్రాపై నిలిచిన నేము పగతురతోడం బెనంగంజాలుదు మను సమయంబున 
విజయవిజృంభితు లగు పాండవులు సబలంబుగా నచ్చేరువ నడతెంచిన నా రథికులు దా రచ్చోట 
నిలుచుట కార్యంబు గా దని తలంచి నను గృపాచార్యు రథంబు మీ(ద నిడికొని మనశిబిరంబున కరిగి; 
రందు. 18 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ రాజు; పెనుప్రాపు+ఐ నిలిచినన్‌= పెద్ద అండగా ఉన్నట్లయితే; ఏము= మేము (ముగ్గురం); 
పగతుర తోడన్‌= శత్రువులతో; పెనంగన్‌+చాలుదుము= యుద్దం చేయగలుగుదుము; అను సమయంబునన్‌= అనే 
కాలంలో; విజయ విజృంభితులు= విజయం పొందటంచేత ఉప్పొంగుతున్నవారు; అగు= అయిన; పాండవులు; సబలంబుగాన్‌= 
సైన్యంతో; ఆ+చేరువన్‌+నడతెంచినన్‌= ఆ సమీపానికిరాగా; ఆ రథికులు= ఆ రథవీరులు; తారు= తాము; ఆ+చోటన్‌= 
ఆ స్థలంలో; నిలుచుట= ఉండటం; కార్యము కాదు+అని= తగదని; తలంచి= భావించి; ననున్‌= నన్ను (సంజయుడిని); 
కృపాచార్యు రథంబుమీ(దన్‌= కృపాచార్యుడి తేరిమీద; ఇడుకొని= పెట్టుకొని; మన శిబిరంబునకున్‌= మన గుడారానికి; 
అరిగిరి= వెళ్ళారు; అందున్‌= అక్కడ (ఆ శిబిరంలో). 


తాత్సర్యం: ఆ రాజు పెద్ద దిక్కుగా ఉన్నట్లయితే విరోధులతో యుద్దం చేయగలము” అని మేము చెపుతున్న 
సమయాన విజయగర్వంతో పేట్రేగిన పాండవులు సైన్యంతో ఆ సమీపానికి రాగా వారు తా మక్కడ ఉండటం 
తగినది కాదని తలచి నన్ను కృపాచార్యుడి రథంమీద పెట్టుకొని, మన గుడారానికి వెళ్ళారు. అక్కడ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


చ. కలగొన( బాటుచున్‌ సతులు గన్నుల నశ్రుజలంబు లొల్క వీ 
పులపయి పెన్నెటుల్‌ విరియ బొడ్మంగ లాలలు రోదనధ్వనుల్‌ 
సెల(గ(గ మోములుం దలలు( జేతులు( గెంపుగ మోందికొంచు భ 
ర్రల సహజన్ములన్‌ సుతుల( దండ్రుల. బేర్కొని యార్తి నొందుచున్‌. 19 


ప్రతిపదార్థం: కలగొనన్‌= కలతనంది; పాణుచున్‌= పరుగెత్తుతూ; సతులు= స్త్రీలు; కన్నులన్‌+అ(శ్రుజలంబులు+ఒల్కన్‌= 
కళ్ళలో దుఃఖబాష్పాలు చిందగా; వీపులపయిన్‌= వీపులమీద; పెన్నెణుల్‌= పెద్దవెంట్రుకలు(అనగా కురులు); విరియన్‌= 
విడిపోగా; లాలలు పొడ్మంగన్‌= పెదవులనుండి చొంగ పుట్టగా; (ఏడ్చినపుడు సామాన్యంగా కలిగే చేష్ట; రోదనధ్వనుల్‌= 
ఏడ్పుల శబ్దాలు; చెలంగంగన్‌= మైయగా; మోములున్‌+తలలు+చేతులు+కెంపుగన్‌+మోందికొంచున్‌= ముఖాలు, తలలు, 
చేతులు, ఎర్రగా అయ్యేటట్టు కొట్టుకొంటూ; భర్తలన్‌= మగలను; సహజన్ములన్‌= తోబుట్టువులను; సుతులన్‌= కుమారులను; 
తండ్రులన్‌= కన్నతం[డ్రులను; పేర్కొని= పిలుస్తూ; ఆర్తిన్‌+ఒందుచున్‌= పెద్దగా దుఃఖిస్తూ, 


తాత్పర్యం: స్త్రీలు కలతచెంది పరుగెత్తుతూ, కనులనుండి చిందే దుఃఖాశ్రువులతోను, వీపులపై విరిసి వ్రేలాడే 
తలవెండ్రుకలతోను, నోటినుండి కారే చొంగతోను, ఏడ్పువలన కలిగే శబ్దంతో మొగాలు, తలలు, చేతులు 
ఎరుపెక్కగా మోదుకొంటూ, మగలను, తోబుట్టువులను, కుమారులను, తండ్రులను పేర్కొంటూ రోదిస్తూ. 
(తరువాతిపద్యంతో అన్వయం). 


వ. హతశేషు లైన పతాకాతపత్రచామరభ్యదాది జనంబులవలన సకలజనసంక్షయంబు వినుచు నేలంబడి 
పొరలుచు లేచుచునికి యత్యంతకరుణంబై యుండె; నప్పుడు మాన్యవనితాజనంబులకావలివారునుం 
గడంగి వారలం దగిన వాహనంబులపై నిడికొని యిక్కడకు వచ్చిరి; తక్కినభీతజనంబులు పలుదెసలం 
బాటి; రట్టియెడ నీ కొడుకు యుయుత్సుండు శోకసంతప్రచిత్తుందై. 20 


ప్రతిపదార్థం: హతశేషులు+అయిన= చావగా మిగిలిన; పతాకా+ఆతప(త్ర+చామరభృత్‌+ఆది+జనంబులవలనన్‌= జెండాలను, 
గొడుగులను, చామరాలను మోసేవారు మొదలైనవారివలన; సకల జనసంక్షయంబు వినుచున్‌= జనులందరిచావును వింటూ; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 199 


నేలన్‌+పడి= భూమిమీద పడి; పొరలుచున్‌ లేచుచున్‌+ఉనికి= పొర్గ్టుతూ లేస్తూ ఉండటం; అత్యంతకరుణంబు+ఐ ఉండెన్‌= 
మిక్కిలి జాలిగొలిపేదిగా ఉండింది; అప్పుడు; మాన్య వనితాజనంబుల కావలివారును= గౌరవం కల (స్తీ జనానికి ఉన్న 
రక్షకులున్నూ; కడంగి= పూని; వారలన్‌+తగిన వాహనంబులపైన్‌ ఇడికొని= వారందరిని తగిన వాహనాలమీద పెట్టుకొని; 

రూ (2) 
ఇక్కడకున్‌ వచ్చిరి; తక్కిన= మిగిలిన; భీతజనంబులున్‌= భయపడిన వారు; పలుదెసలన్‌+పాజీరి= అనేక దిక్కులకు 
పరుగెత్తారు; అట్టిఎడన్‌= ఆ సమయంలో; నీ కొడుకు యుయుత్సుండు= నీ కుమారుడు - యుయుత్సుడనేవాడు; 
శోకసంతప్త చిత్తుండు+ఐ= దుఃఖంతో వేగిన మనసుతో. 


తాత్సర్యం: చనిపోగా మిగిలిన వారు ధ్వజాలను, గొడుగులను, చామరాలను చేతపట్టుకొని వచ్చిన మనుష్యుల 
మూలాన సమస్త జననాశనాన్ని వింటూ భూమిమీద పొర్టుతూ లేస్తూ ఉండటం మిక్కిలి శోచనీయంగా ఉండింది. 
గౌరవంగల స్త్రీలను వారి సేవకులు తగిన వాహనాలతో ప్రయత్నపూర్వకంగా తీసికొని ఇక్కడకు వచ్చారు. భయపడిన 
జనం నానాదిక్కులకు పరుగులు తీశారు. అప్పుడు నీ కుమారుడు యుయుత్సుడు దుఃఖంతో మండే మనస్సుతో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


శా. “గంగానందను. డాదిగాంగ6 గురుసంఘం బెల్ల సంగ్రామధా 
త్రిం గూలెం; బతియొక్కరుండు పటు కౌంతేయప్రతాపంబు పే 
ర్మిం గీడ్చాటున కోర్టి పాటె; విధి నామే( బ్రాణముల్‌ నిల్వె; నా 
కుం గాంతాజనులం దగంగం బురికిం గొంచే(గు టర్హం బగున్‌. 21 


ప్రతిపదార్థం: గంగానందనుండు+ఆదికాంగన్‌= భీష్ముడు మొదలుగా; కురునంఘంబు+ఎల్లన్‌= కౌరవవర్గమంతా; 
సం(గ్రామధాత్రిన్‌= యుద్దభూమిలో; కూలెన్‌= కూలిపోయింది; పతి ఒక్కరుండు= రాజొక్కడు మాత్రం; పటుకౌంతేయ 
ప్రతాపంబు పేర్మిన్‌= తీవ్రమైన పాండవుల శౌర్యాధిక్యానికి; కీడ్చాటునకున్‌+ఓర్భి= కష్టానికి తట్టుకొని; పాటెన్‌= పరుగెత్తాడు; 
విధి= దైవం; నా మేన్‌+(ప్రాణముల్‌ నిల్పెన్‌= నా శరీరంలో (ప్రాణాలను నిల్సింది; నాకున్‌; కాంతాజనులన్‌= ఆడువారిని; 
తగంగన్‌= తగినట్టుగా; పురికిన్‌+కొంచున్‌= ఊరికి పిలుచుకొని; ఏంగుట= వెళ్ళటం; అర్హంబు+అగున్‌= యోగ్యమైనపని 
జొతుంది. 


తాత్పర్యం: భీష్ముడు మొదలుగా కౌరవులందరూ యుద్ధభూమిలో నశించారు. రా జొక్కడే (దుర్యోధనుడొక్కడే) 
తీవ్రమయిన పాండవుల ధాటికి ఓర్చి పరుగులు తీశాడు. దైవం నా ప్రాణాన్ని నిల్పింది. ఈ ఆడువారిని 
హస్తినాపురికి పిలిచికొనిపోవటం ఉచితమైన పని. 


వ. ఏకాదశాక్షాహిణీ భర్త మన్నించు మానవతులు గాసి యగుదురే? యని మనంబునం దలపోసి రథంబు 
డిగి యత్తెబింగు శౌరికి నజాతశత్రునకు నెటింగించిన నప్పాండవాగ్రజుండు పరమకృపాపరుండు గావున 
బ్రీతుం డై శౌరియాననం బాలోకించి 'యది మేల కాదె?” యని పలికి, యతం డనుమతి సేయ నవ్వైశ్యాపుత్రు. 
బరిరంభణంబు సేసి 'లెస్స తలంపు తలంచి' తని సంభావించి వీడుకొలిపిన, నతండు రథారూఢుం దై 
రథ్యంబుల6 ద్వరితగతి నడపి భూపతి ప్రేయసీజనంబుల కధ్యక్షు లగువృద్దకంచుకులం గలసి వారును దానును 
వారల నుచితప్రకారంబులC దేర్ది పురంబు ప్రవేశించునప్పుడెదుర విదురుం గాంచి. 22 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఏకాదశ= పదకొండు; అక్షాహిణీభర్త= అక్షాహిణులసేనకు నాయకుడు; మన్నించు= గౌరవించే; మానవతులు= 
(స్రీలు; గాసి అగుదురే?= కష్టాలపాలగుదురే?; అని మనంబునన్‌+తలపోసి= అని మనసులో తలచి; రథంబుడిగి= తేరు 
దిగి; ఆ+తెజంగు శౌరికిన్‌= ఆ విధమును శ్రీకృష్ణుడికీ; అజాతశత్రునకున్‌= ధర్మరాజునకూ; ఎటింగించినన్‌= తెలుపగా; 
ఆ+పాండవ+అ([గ్రజుండు= ధర్మరాజు; పరమ కృపాపరుండు+కావునన్‌= మిక్కిలి దయగలవాడు కావటంచేత; పీతుండై= 
సంతోషించినవాడై; శౌరి= శ్రీకృష్ణుడి; ఆననంబు+ఆలోకించి= మొగాన్ని చూచి; అది మేలు+అ కాదె= అది మంచిదే కదా!; 
అని పలికి= అనిచెప్పి; అతండు+అనుమతి+చేయన్‌= అతడు అంగీకరించగా; ఆ వైశ్యాపుత్రున్‌= ఆ వైశ్యాకుమారుడిని; 
పరిరంభణంబు+చేసి= కౌగిలించుకొని; లెస్స తలంపు తలంచితి(వి= మేలగు యోచన చేశావు; అని సంభావించి= అని 
ఆదరించి; వీడుకొల్పినన్‌= పంపగా; అతండు= ఆ యుయుత్సుడు; రథారూఢుండు+ఐ= తేరునెక్కిన వాడై; రథ్యంబులన్‌+ 
త్వరితగతిన్‌= గుర్రాలను వేగంగా తోలి; భూపతి ప్రేయసీ జనంబులకున్‌= రాజ స్త్రీలకు; అధ్యక్షులు+అగు= అధికారులయిన; 
వృద్దకంచుకులన్‌+కలిసి= ముసలికంచుకులను కలిసికొని; వారును+తానును= తామంతా; వారలన్‌; ఉచిత (ప్రకారంబులన్‌+ 
తేర్చి= సముచితంగా ఓదార్చి; పురంబు (ప్రవేశించునప్పుడు; హస్తినాపట్టణం లోనికి వెళ్ళేటప్పుడు; ఎదురన్‌+విదురున్‌+కాంచి= 
ఎదురుగా విదురుడిని చూచి. 


తాత్సర్యం: 'పదునాకండక్షాహిణుల సేనలకు నాయకుడు ఆదరించే (స్త్రీలు ఇంత కష్టానికి గురి అయ్యారే! అని 
మనసులో తలపోసి తేరు దిగి, శ్రీకృష్ణుడికి ధర్మరాజుకు తెలియచేయగా ధర్మరాజు దయతో ప్రీతిగా శ్రీకృష్ణుడి 
ముఖాన్ని చూచి 'అది మంచిదే కదా!” అని చెప్పి, ఆయన అనుమతితో ఆ వైశ్యాకుమారుడిని కౌగలించుకొని మంచి 
యోచన చేశావని, అతడిని ఆదరించి పంపాడు. అట్టా పంపగా యుయుత్సుడు రథారూఢుడై త్వరితగతిని 
రాజాంతఃపురకాంతలను రక్షించే అధికారులయిన వృద్దకంచుకులను కలసి, వారితోపాటు తానుకూడా ఆ (స్త్రీలను 
తగువిధంగా ఓదార్చి, హస్తినాపురంలో (ప్రవేశించేటప్పుడు విదురుడు ఎదురుగా రాగా చూచినవాడై. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


చ. అత. డడుగంగ శల్యసుబలాత్మజులుం బలమంతయున్‌ రణ 
క్షితి. బడు టేర్పడం బలికి, చెప్పె. దురంగము డిగ్గి మేదినీ 
పతి యొకరుండు పాటుటయు( బాండవముఖ్యుండు ప్రీతి. బంపంగా 
నతివల నిల్లు సేర్లుటకు నై యిట రాకయు మానవేశ్వరా! 23 


ప్రతిపదార్థం: మానవేశ్వరా!= ఓ రాజా! ధృతరాష్ట్రా!; అతండు+అడుగంగన్‌= ఆ విదురుడుఅడుగగా; శల్యసుబలాత్మజులున్‌= 
శల్యుడును; గాంధార రాజకుమారుడును (శకుని); బలము+అంతయున్‌= సేన మొత్తము; రణరక్షితిన్‌= యుద్దభూమిలో; 
పడుట= పడిపోవటం(చనిపోవటం); ఏర్పడన్‌+పలికి= స్పష్టంగా చెప్పి; తురంగము డిగ్గి= గుర్రంనుండి దిగి; మేదినీపతి= 
రాజు(దుర్యోధనుడు); ఒకరుండు పాటుటయున్‌= ఒకడే పారిపోవటం; పాండవముఖ్యుండు= ధర్మరాజు; (ప్రీతిన్‌+పంప(గాన్‌= 
పేమతో పంపగా; అతివలన్‌= (స్త్రీలను; ఇల్లు చేర్చుటకునై= ఇంటికి చేర్చటానికై; ఇటు రాకయున్‌= ఇట్లా రావటం; చెప్పెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: ఓ రాజా! విదురు డడుగగా శల్యుడు, గాంధారరాజు కుమారుడు శకునీ, సేనమొత్తం యుద్దభూమిలో 
చనిపోవటం స్పష్టంగా చెప్పి, దుర్యోధనుడు గుగ్రంనుండి దిగి ఒంటరిగా పరుగెత్తటం, ధర్మరాజు ప్రేమతో పంపగా 
అంతపుర స్త్రీలను వారి ఇళ్ళకు చేర్చటానికి ఇక్కడకు (హస్తినకు రావటం) (యుయుత్సుడు చెప్పాడు). 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 201 


వ. అనిన వినియతండు శోకవ్యాకులుం డగుచు నవ్వైశ్యాపుత్రుం బొగడి కాలో చితకృత్యం బాచరించి 'లెస్సచేసి' 
తని పలికి మటియు నిట్లనియె. 24 


ప్రతిపదార్థం: అనిన్‌+విని అతండు= విదురుడు; శోకవ్యాకులుండు+అగుచున్‌= దుఃఖంతో చీకాకు పడుతూ; ఆ+వైశ్యాపుత్రున్‌+ 
పొగడి= ఆ వైశ్యకుమారుడైన యుయుత్సుడిని పొగడి కాలోచితకృత్యంబు+ఆచరించి;= ఆ సమయానికి తగిన పనులు చేసి; 
లెస్స చేసితి+అని పలికి= మంచిపని చేశావని మాటాడి; మజియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అని చెప్పగా విని విదురుడు దుఃఖంతో కలతచెందాడు. యుయుత్తుడిని పొగడాడు. కాలోచిత 
కృత్యాలను చేసి, “నీవు మంచిపని చేశావని పలికి, ఇంకను ఈ విధంగా అన్నాడు. 


తే. “ఎప్పుడును సంజయుండు వచ్చి యెజుంగ6 జెప్పు. । బతికి సమరవిశేషంబు లతండు నేంటి 
తెటి(గు చెప్పెడి గాక యేతెంచి మున్న। మనము వినిపింప( గా6 దగ దనఘ! దీని. 25 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! ఎప్పుడును; సంజయుడు; వచ్చి; పతికిన్‌= రాజుకు, ధృతరాష్ట్రుడికి; ఎజు6గన్‌+ 
చెప్పున్‌= తెలియచేస్తాడు; అత(డు; నేంటి తెణంగున్‌= ఈనాటి పరిస్థితిని; పతికిన్‌= రాజునకు; సమర= యుద్దమునందలి; 
విశేషంబులు= వివరములను; చెప్పెడిన్‌+కాక= చెప్పుగాక; మున్ను ఏతెంచి= ముందుగా వచ్చి; మనము; దీనిన్‌= -ఈ వార్తను; 
వినిపింపంగాన్‌= చెప్పగా; తగదు= తగదు. 


తాత్సర్యం: సంజయుడు వచ్చి యుద్దంలో జరిగిన అన్ని విషయాలను రాజునకు తెలుపుతాడు. ఈ దినం జరిగిన 
దానిని కూడ ఆతడే చెప్పుగాక! ముందుగా వచ్చి మనం తెలుపరాదు” అని ఇంకా ఇట్లా అన్నాడు. 


వ. “ఒండు ముఖంబున నివ్వార్త నగరు సొరకుండునట్లుగా సంవిధానంబు సేయవలయు; నీవు దుర్యోధను 
ప్రియాజనంబులను దద్రక్షకులను దోడ్కొని భవదీయమందిరంబునకుం జనుము; తక్కటివారి నంతంత 
నడ(కువతో నిలువ నియమింపవలయు' నని పలికి తానును యుయుత్సుండును సావధాన ప్రయత్నంబున 
నవ్విధానంబు సంఘటించి, నీ తమ్ముండు పెద్దమొగసాలం జాలుమానుసులం గావలివెట్టి, యభ్యంతరంబు 
ప్రవేశించి యుండె; నక్కడ( గౌరవసేనాసన్నివేశం బత్యంతవిరళజనం బయ్యె; మున్ను మాతంగతురంగసుభట 
బృంహిత హేషిత భాషణంబులవలన శబ్దాంతరంబు కర్ణగోచరంబు గానియట్టి యా శిబిరంబు నిశ్శబ్దం 
బయి యుండె ననిన విని యాంబికేయుం డిట్లనియె. 26 


ప్రతిపదార్థం: ఒండు ముఖంబునన్‌= వేరొకరివలన; ఈ+వార్త నగరు చొరకుండునట్టుగాన్‌= ఈ మాట అంతఃపురానికి 
చేరకుండేటట్టు; సంవిధానంబు= కట్టడి; చేయవలయున్‌= చేయాలి; నీవు; దుర్యోధను; పియాజనంబులను= ప్రియురాండ్రను; 
తద్‌+రక్షకులను= వారి కావలివారిని; తోడ్కొని= తీసికొని; భవదీయ= నీయొక్క; మందిరంబునకున్‌= ఇంటికి; చనుము= 
వెళ్ళుము; తక్కటివారిన్‌= మిగిలినవారిని; అంతంతన్‌= అక్కడక్కడ; అడంకువతోన్‌= వినయంతో; నిలువన్‌= నిలచేటట్టు; 
నియమింపవలయున్‌= ఏర్పాటుచేయాలి; అని పలికి= అని చెప్పి; తానును; యుయుత్సుండును; సావధాన ప్రయత్నంబునన్‌= 
శ్రద్దతో కూడిన ప్రయత్నంతో; ఆ+విధానంబున్‌= ఆ పద్దతిని; సంఘటించి= చేసి; నీ తమ్ముండు= నీ తమ్ముడు; 
పెద్దమొగసాలన్‌= పెద్దవాకిలికి; చాలు మానుసులన్‌= సమర్ధులైన మనుష్యులను; కావలి పెట్టి= కాపలా నిలిపి; అభ్యంతరంబున్‌= 
అంతఃపురాన్ని; ప్రవేశించి= చేరి; ఉండెన్‌= ఉన్నాడు; అక్కడన్‌= యుద్ధభూమిలో; కౌరవసేన= కురుసేనయొక్క; సన్నివేశంబు= 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


శిబిరం; అత్యంత= మిక్కిలి; విరళజనంబు+అయ్యెన్‌= పలుచబడిన మనుష్యులున్నదిగా ఐనది; మున్ను= అదివరలో; 
మాతంగ= ఏనుగుల; తురంగ= గుర్రాల; సుభట= శిక్షితులైన సేనలయొక్క; బృంహిత= ఘీంకారాలతోను; హేషిత= 
సకిలింతలతోను; శబ్ద+అంతరంబు= వేరే శబ్దం; కర్లగోచరంబు+కాని అట్టి= చెవికి వినబడని; ఆ శిబిరంబు= ఆ సైనికుల 
గుడారం; నిశ్శబ్దంబు+అయి ఉండెన్‌= అలజడి లేకుండా ఉన్నట్టిది అయింది; అనినన్‌ విని= అనగా విని; ఆంబికేయుండు= 
ధృతర్మాష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: వేరొకరిద్యారా ఈ వార్త నగరికి చేరకుండా ఉండేటట్టు కట్టడి చేయాలి. నీవు దుర్యోధనుడి 
అంతఃపురకాంతలను, వారి కావలివారిని పిలుచుకొని నీ ఇంటికి పొమ్ము. మిగిలినవారిని అక్కడక్కడ అడకువతో 
ఉండేటట్లు ఏర్పాట్లు చేయుము.” అని చెప్పి, తానూ యుయుత్సుడూ తగిన ప్రయత్నంతో ఆ పనిని నిర్వహించి 
నీ తమ్ముడైన విదురుడు తగినవారిని పెద్దవాకిలికి కాపుగా పెట్టి అంతఃపురం చేరాడు. ఇక యుద్దరంగంలో 
కౌరవసైనికులు పలుచబడ్డాడు. ఒకనాడు మదపుటేనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలు, పదాతి సైనికుల 
వీరస్వరాలతో శిబిరం ఎంతో సందడిగా ఉండి, వేరే చప్పుళ్ళను వినటానికి సాధ్యపడేది కాదు. అట్టి గుడారం 
ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నది' అని చెప్పగా ధృతరా(ష్టుడు ఇట్టా అన్నాడు: 

క. “'సూతసుత! యిట్లు పగతుర । చేత మనబలంబు రాజసింహులు బంధు 


వ్రాతమ్మును సమసినం దుది । నే తెజింగున నడచితిరి? నరేంద్రుడు మీరున్‌?' 27 


ప్రతిపదార్థం: సూతసుత!= ఓ సంజయా!; ఇట్టు= ఈ మాదిరిగా; పగతుర చేతన్‌= విరోధులవలన; మన బలంబు= మన 
సేనలు; రాజసింహులు= రాజ శ్రేష్టులూ; బంధు(వ్రాతమ్మును= బాంధవుల సమూహమూ; సమసినన్‌= నాశనంకాగా; తుదిన్‌= 
చివరకు; నరేంద్రుండు= రాజును(దుర్యోధనుడు); మీరున్‌= మీరందరును; ఏ తెజంగునన్‌= ఏ విధంగా; నడచితిరి?= 
ప్రవర్తించారు? 


తాత్పర్యం: “ఒ సంజయా! ఈ విధంగా వైరులచేత మన సేనలు, రాజులు, బంధు సమూహం నాశనమయిన 
పిమ్మట మన రాజూ, మీరూ ఏం చేశారు?” 


వ. అనుటయు నమ్మహీకాంతునకు సంజయుం డిట్లనియె “నంత నయ్యెడకు( గౌంతేయులు సైన్యంబును 
దారును సుయోధనాన్వేషణపరు లయి రయంబున నరుగుదెంచు కలకలంబు వీతెంచిన. 28 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మహీకాంతునకున్‌= ఆ రాజునకు(ధృతరా షుడికి); సంజయుండు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు; అంతన్‌= అంతలో; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; కౌంతేయులు= పాండవులు; సైన్యంబును= సేనయు; 
తారును= తామును; సుయోధన+అన్వేషణపరులు+అయి= దుర్యోధనుడిని వెదకువారై; రయంబునన్‌= వేగంగా; అరుగుదెంచు= 
వచ్చే; కలకలంబు= కోలాహలం; వీతెంచినన్‌= వినరాగా. 


తాత్పర్యం: అపుడు సంజయుడు ధృతరాషుడితో ఇట్లాఅన్నాడు: “అంతలో పాండవులు ససైన్యంగా కలకలారావంతో 
సుయోధనుడిని వెదకుతూ ఆ చోటికి రాగా (తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర కృతవర్మయు౦ గృపుండును గురు । సుతుండును గనుంగొనుచు నొండుచోటికి( జని; ర 
ట్లతిరభసంబునC గుంతీ । సుతు లచటికి వచ్చి నీదుసుతు. బలుగడలన్‌. 29 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 203 


ప్రతిపదార్థం: కృతవర్మయున్‌ కృపుండును= కృతవర్మ, కృపాచార్యుడు; గురుసుతుండును= అశృత్తామయు; కనుంగొనుచున్‌= 
వెదకుతూ; ఒండు చోటికిన్‌= వేరొక దిక్కునకు; చనిరి= వెళ్ళారు; అట్టు= ఆ విధంగా; అతిరభసంబునన్‌= మిక్కిలి 
తొందరగా; కుంతీసుతులు= కుంతి కుమారులు (పాండవులు); అచటికిన్‌= ఆ చోటుకు; వచ్చి; నీదు సుతున్‌= నీ 
కుమారుడిని; పలుగడలన్‌= అనేక దిక్కులలో. 


తాత్పర్యం: కృతవర్మా, కృపుడూ, అశ్వత్థామా వారిని గమనించి మరొకచోటికి పోయారు. మిక్కిలి తొందరగా 
పాండవులు ఆ చోటికి వచ్చి నీ కుమారుడి కొరకు అనేక దిక్కులలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. అన్వేషించి కానమికి విషాదంబు నొందుచు మరలి చనిరి; చనునప్పు డజాతశత్రుండు నీ పుత్రునగరిలోని 
జనంబుల. గృపతోడం గనుంగొని 'వెబవకుండు? డని పలికి చనియె; నట్లు వారు నిజశిబిరంబునకుం 
జనుటయు, మనయోధవరులు నేను మనంబున నడలు గదుర నమ్మడువుకడకుం బోయితిమి; కృపాదు 
లగు మువ్వురు దమరాక యెతింగించి యమ్మనుజపతి కి ట్లనిరి. 30 


ప్రతిపదార్థం: అన్వేషించి= వెదకి; కానమికిన్‌= కనపడనందుకు; విషాదంబున్‌+ఒందుచున్‌= చింతిస్తూ; మరలి చనిరి= తిరిగి 
వెళ్ళారు; చనునప్పుడు= వెళ్ళేటప్పుడు; అజాతశ(త్రుండు= ధర్మరాజు; నీ పుత్రునగరిలోని జనంబులన్‌= నీకుమారుడి 
శిబిరంలోని జనులను; కృపతోడన్‌+కనుంగొని= దయతో జూచి; వెజవక+ఉండుండు+అని పలికి+చనియెన్‌= భయపడవద్దని 
చెప్పి వెళ్ళాడు; అట్టు వారు= ఆ విధంగా పాండవులు; నిజ శిబిరంబునకున్‌+చనుటయున్‌= తమ గుడారాలకు వెళ్ళగా; మన 
యోధవరులున్‌ నేనున్‌= మన వీరులూ నేనూ; మనంబునన్‌= మనసులో; అడలు+కదురన్‌= భయం కలుగగా; ఆ+మడువు 
కడకున్‌+పోయితిమి= ఆ కొలని వద్దకు (దుర్యోధనుడున్న ద్వైపాయన (హదం వద్దకు) పోయాము; కృపాదులగు= కృపుడు 
మొదలైన; మువ్వురు; ఆ+మనుజపతికిన్‌= రాజయిన ఆ దుర్యోధనుడికి; తమరాక= తాము రావటం; ఎతింగించి= తెలిపి; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు: 


తాత్సర్యం: (పాండవులు) వెదకి, కనబడనందులకు చింతిస్తూ తిరిగి వెళ్ళారు. పోయేటప్పుడు ధర్మరాజు నీ 
కుమారుడి శిబిరంలోని జనులను దయతో చూచి, 'భయపడకండి' అని వెళ్ళాడు. వారు వెళ్ళిన పిమ్మట మనసులో 
భయం కలుగగా మన వీరులతో కలసి నేను ఆ కొలను దగ్గరకు వెళ్ళాను. కృపాదులైన ముగ్గురూ రారాజునకు 
మా రాకను తెలిపి, పిమ్మట ఈ విధంగా అన్నారు: 


కృపకృతవర్మాశ్వత్ధానులు దుర్యోధనుం గని సంభాషించుట (సం.9-29-41) 


క. లెమ్ము కురునాథ! కడంగుము । మమ్ముం గొని పాండుపుత్రమథనమునకు; సై 
న్య మృదియును నీచేత గృ । శ మృయ్యెడు( జుమ్ము! వలదు శంకింపంగన్‌. 31 


ప్రతిపదార్థం: లెమ్ము కురునాథ!= కురురాజా! లేవయ్యా; మమ్మున్‌+కొని= మా ముగ్గురిని తీసికొని; పాండుపుత్ర= 
పాండురాజ కుమారుల; మథనమునకున్‌= సంహారానికి; కడంగుము= పూనుకొమ్ము; 'సైన్యమ్ము+అదియును= ఆ సేనకూడా; 
నీచేతన్‌= నీవలన; కృశమ్ము+అయ్యెడున్‌+చుమ్ము!= బలహీన పడగలదు సుమా!; శంకింపంగన్‌= అనుమానించగా; వలదు= 
వద్దు. 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'కురురాజా! లెమ్ము. మా ముగ్గురి అండతో పూనుకొని పాండవ సంహారానికి నడుము బిగించుము. 
నిస్సందేహంగా నీచేత పాండవ సైన్యం క్షీణిస్తుంది. వెనుకాడవద్దు. 


వ. అట్లు కాక గెలిచి భూమి యేలుట యొండె. జచ్చినాకలోకసుఖం బనుభవించుట యొండెం గాని నీయట్టివాని 
కిట్టితెజంగు కర్తవ్యంబుగా' దని పలికిన విని యవ్విభుండు వారల కి ట్లనియె. 32 


ప్రతిపదార్థం: అట్టు కాక= ఆ విధంగా కాకుండా (పాండవులను జయించక); గెలిచి= జయించి; భూమి ఏలుట= రాజ్యాన్ని 
పాలించుటో; ఒండె= లేదా; చచ్చి; నాకలోక సుఖంబు+అనుభవించుట+ఒండెన్‌= స్వర్గసుఖాలను అనుభవించటమో; కాని; 
నీ+అట్టివానికిన్‌= నీ వంటివాడికి; ఇట్టి తెజంగు= ఈ విధంగా ఉండటం(దొంగచాటుగా ఉండటం); కర్తవ్యంబు కాదు= 
చేయదగిన పనికాదు; అని= అంటూ; పలికినన్‌= మాటాడగా; విని; ఆ+విభుండు(దుర్యోధనుడు); వారలకున్‌= వారితో 
(కృపాదులతో); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అంతే కాక గెలిచి భూమిని పాలించటం గాని, చనిపోయి స్వర్గలోక సుఖాన్ని అనుభవించటంగాని 
తగుతుంది. కాని నీవంటి వాని కిటువంటి తీరు తగదు” అని చెప్పగా విని ఆ రాజు వారితో ఇట్లా అన్నాడు: 


చ. “తనువు ఘనాస్త్రశస్త్రములతా(కున నొప్పిని డప్పి వుట్టి నా 

మనము వశంబు గా కెడలె మాటల చందము సూడ మీరు డ 

స్ఫెనయటు లున్నవార లనుజీవులు లేరు తొలంగి నే(టి మా 

త్ర నిలువు. డెల్లి పైకొని యరాతుల గెల్తము లావు వచ్చినన్‌. 33 
ప్రతిపదార్థం: తనువు= ఒడలు; ఘన+అస్త్రశస్త్రముల= పెను బాణముల, కత్తుల; తాంకునన్‌= దెబ్బలతో; (కల్గిన) నొప్పిని= 
బాధవలన; డప్పి+పుట్టెన్‌= దాహం కలుగుతున్నది; నా మనంబు= నా మనస్సు; వశంబుకాక+ఎడలెన్‌= సాధ్యం కాకుండా 
వికలమయింది; మాటల చందము= మాటల పద్దతి; చూడన్‌= చూడగా; మీరు డస్ఫినఅటులు+ఉన్నవారలు= 


మీరుఅలసినట్టున్నారు; అనుజీవులు లేరు= సేవకులు లేరు; తొలంగి= తప్పుకొని; నేటిమాత్రన్‌= ఈ దినం మాత్రము; 
నిలువుడు= ఆగండి; ఎల్లి= రేపు; లావు వచ్చినన్‌= బలం వస్తే; పైకొని= మీదై; అరాతులన్‌= వైరులను; గెల్లము= జయిద్దాం. 


తాత్సర్యం: 'నా శరీరానికి బాణాలయొక్క, కత్తులయొక్క దెబ్బలమూలంగా కల్గిన నొప్పి వలన దాహంగా ఉన్నది. 
నా మనసు వశం తప్పుతున్నది. మీరూ అలసినట్టున్నారు. సేవకులు కూడా లేరు. అందుచేత ఈరోజు ఆగండి. 
శక్తి వస్తే రేపు విజృంభించి వైరులను జయిద్దాం.' 


వ. అనవుడు నగ్గురునందనుండు. 34 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ+గురునందనుండు= ఆ గురుకుమారుడైన అశ్యత్సామ. 
తాత్సర్యం: అనగా విని అశ్వత్తామ. 


ఉ.  'ఏలనుమాన? మేను సమయించెద వైరము నేంటితోడం బాం 
చాలుర నెల్ల దీవ్రశరజాలములం బొలియించి కాని భూ 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 205 


పాలక! పుచ్చం గత్తకము; పాటిగం బట్టుము నాదుమాట; లి 
య్యాలితనంబు వాపెద(; బ్రియం బొనరించెద నీకు. దండ్రికిన్‌.” 35 


ప్రతిపదార్థం: భూపాలక!= ఓ రాజా! ఏల+అనుమానము?= సందేహ మెందుకు?; వైరము= శత్రుత్వం; నేటితోడన్‌= ఈ 
దినంతో; ఏను సమయించెదన్‌= నేను మాపుతాను; పాంచాలురన్‌+ఎల్లన్‌= పాంచాల దేశంవారినందరినీ; తీవ్రశరజాలములన్‌= 
వాడిఅయిన బాణాల సమూహాలతో; పొలియించి= సంహరించి; కాని; కత్తళము= కవచం; పుచ్చన్‌= విడిచిపెట్టను; నాదుమాటలు= 
నా మాటలు; పాటిగన్‌= ప్రమాణంగా; పట్టుము; ఈ+ఆలితనంబున్‌+పాపెదన్‌= దైన్యాన్ని తొలగిస్తాను; నీకున్‌; తండ్రికిన్‌= 
తండ్రియయిన ధృతరాష్ట్రుడికి; ప్రియంబు+ఒనరించెదన్‌= ప్రీతి కలిగిస్తాను. 


తాత్సర్యం: 'సీ కనుమానం దేనికి? ఈ దినంతో వైరం లేకుండేటట్టు వాడిబాణాలతో పాంచాలురందరినీ చంపి 
కానీ కవచాన్ని విడువను. ప్రమాణంగా నా మాటను నమ్ముము. ఈ దైన్యాన్ని ముగిస్తాను. నీకూ, తండ్రిగారికి 
సంతోషం కల్లిస్తాను.' (అని అన్నాడు). 


వ. అనియె; నవుడనిల సుతుని వేట కాటులు మాంసభారంబులతోడ. బరిశ్రాంతులై జలపానార్థం 
బమ్మడువునకు వచ్చి; రంతకుమున్ను ధర్మనందనుం డొక్కబోయం బొడంగని 'దుర్యోధనుండు దొలంగెం 
జెట్టుచేమల నడంగి యుండునో? మీరు మెలంగు నెడల నరయవలయు' ననిన వాండును వృకోదరుని 
మృగయులలోనివా6 డగుట( దమవారికి నెదురు వోయి యమ్మాట తెఅం గెజింగించుటం జేసి యప్పని 
మనంబులం దున్నట్టి యాబోయ లట్లు కెలన నేమరి సల్లాపంబులు సేయుచున్న యన్నరనాథుని 
యారథికవరుల వచనంబులు విని పూర్వాభ్యాసంబువలన నయ్య్యక్తి ప్రత్యుక్తుల పరిపాటి దేటపడిన నన్నీటిలో 


~~ 


నీకొడుకు డాంగి యుంట నిశ్చయించి తమలో మెల్లన నిట్లనిరి. 36 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సమయమున; అనిలసుతుని= భీముడియొక్క; వేటకాణులు= బోయలు; 
మాంసభారంబులతోడన్‌= మాంసముయొక్క బరువువలన; పరి(శ్రాంతులు+ఐ= అలసినవారై; జలపాన+అర్థంబు= నీరు 
త్రాగటంకొరకు; ఆ+మడువునకున్‌ వచ్చిరి= ఆ కొలనుకు వచ్చారు; అంతకు మున్ను= అంతకంటె ముందుగా; 
ధర్మనందనుండు+ఒక్కబోయన్‌+పొడ(గని= ధర్మరాజు ఒక బోయవాడిని చూచి; దుర్యోధనుండు తొలరౌన్‌= దుర్యోధనుడు 
తప్పుకొన్నాడు; చెట్టుచేమలన్‌+అడంగి ఉండునో?= చెట్టు చేమలందు దాగి ఉంటాడేమో!; మీరు మెలంగు+ఎడలన్‌= మీరు 
తిరిగేటటువంటి చోటులతో; అరయవలయున్‌= గుర్తించాలి; అనినన్‌= అనగా; వాండును= ఆ బోయవాడు కూడా; వృకోదరుని= 
భీముడియొక్క; మృగయులలోని వాండు+అగుటన్‌= బోయలలోని వాడైనందున; తమవారికిన్‌= తనతోడివారికి; ఎదురు 
పోయి= ఎదు రేగి; ఆ+మాట తెజంగు+ఎటీంగిచుటన్‌+చేసి= తెలియజేయటంవలన; ఆ+పని; మనంబులందున్‌+ఉన్నట్టి= 
మనసులలో ఉన్న; ఆ బోయలు= ఆ బోయవారు; అట్టు= ఆ విధంగా; కెలనన్‌= ప్రక్కలయందు; ఏమరి= ఏమరుపాటుగా; 
సల్హాపంబులు చేయుచున్నన్‌= స్వేచ్చగా మాటాడుకొంటూ ఉండగా; ఆ+నరనాథుని= ఆ దుర్యోధనుడి; ఆ రథికవరుల= 
ఆ వీరుల (కృప, కృతవర్మ, అశ్వత్థామల); వచనంబులు విని= మాటలు విని; పూర్వ+అభ్యాసంబువలనన్‌= వెనుకటి 
అనుభవంతో; (ఆ+ఉక్తి) ప్రత్యుక్తుల పరిపాటిన్‌= ఆ పరస్పర సంభాషణల పద్దతి; తేటపడినన్‌= స్పష్టపడగా(తెలియగా); 
ఆ+నీటిలోన్‌= ఆ నీటిలో; నీ కొడుకు డాగియుండుట= నీ కుమారుడు దాగుకొని యుండటం; నిశ్చయించి= నిర్ణయించి; 
తమలోన్‌; మెల్లనన్‌= నెమ్మదిగా(రహస్యంగా); ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు; 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీముడి బోయవారు మాంసభారంతో అలసి ఆ మడుగు దగ్గరకు నీరు (త్రాగేందుకు వచ్చారు. ధర్మజు 
డంతకు ముందు ఒక బోయవాడిని చూచి, 'దుర్యోధనుడు తప్పించుకొన్నాడు. చెట్టు చేమలలో దాగి ఉండవచ్చును. 
మీరు తిరిగేటప్పుడు గుర్తించండి” అని చెప్పగా వాడు కూడా భీముడి బోయలలో ఒకడు కావటంచేత మిగిలినవారికి 
ఎదురుగా పోయి, ఆ విషయం తెలియజేసినందున ఆ పని మనసులలో మెదలుతుండగా, ప్రక్కనే ఏమరుపాటుగా 
మాట్లాడుతున్న ఆ రాజుకూ, వీరులకూ సాగిన ఉక్తిప్రత్యుక్తులక్రమం విని, ఆ నీటిలో నీ కుమారుడు దాగి 
ఉండటాన్ని నిశ్చయించుకొని తమలో మెల్లగా ఈ విధంగా అనుకొన్నారు. 


క  'ఈ రథికులు తను నిమ్మెయి. । బోరికి. దటుమంగ దాను బురికొన కిచటం 
గౌరవపతి డాంగినగతి | బోరన జని చెప్పవలయు భూనాథునకున్‌. 37 


ప్రతిపదార్థం: ఈ రథికులు= ఈ వీరులు; తనున్‌+ఈ+మెయిన్‌+సోరికిన్‌+తణుమంగన్‌= వీరు ఈ విధంగా తనను 
యుద్దానికి రెచ్చగొట్టగా; తాను; పురికొనక= ఉద్వేగ మందకుండా; ఇచటన్‌= ఈ చోట; కౌరవపతి= కౌరవరాజు దుర్యోధనుడు; 
డాంగినగతి= దాగిన విధం; బోరనన్‌+చని= వేగంగా వెళ్ళి; భూనాథునకున్‌= ధర్మరాజుకు; చెప్పవలయున్‌= చెప్పవలసి ఉన్నది. 


తాత్సర్యం: “సేనానులు తనను ఆ విధంగా యుద్దానికై తరుమగా ఉద్వేగపడకుండా దుర్యోధనుడు ఇక్కడ 
దాగికొని ఉన్న వైనం వేగంగా వెళ్ళి ధర్మజుడికి తెలియజేయాలి. 


తే.  అతండు పసదన మొసంగు మారుత తనయుని । మున్ను గని మెచ్చు వడయుద; మన్చరేంద్రు 
నతండ కాన్పించు మనల; రయమున( బోవ । వలయు; మాంసభారంబులు వలదు లెండు. 38 


ప్రతిపదార్థం: అత(డు= ధర్మరాజు; పసదనము+జఒసంగున్‌= బహుమతి ఇస్తాడు; మారుత తనయునిన్‌= భీముడిని; మున్ను+ 
కని= ముందుగా చూచి; మెచ్చు+పడయుదము= మెప్పుపొందుదాం; మనలను; ఆ+నరేందద్రున్‌+అతండు+అ కాన్సించున్‌= 
ఆ ధర్మరాజును అతడే కనపడేటట్లు చేస్తాడు; రయమునన్‌= వేగంగా; పోవవలయున్‌= పోవాలి; మాంసభారంబులు (వేటలోని)= 
మాంసాల బరువులు; వలదు= అక్కరలేదు; లెండు= లేవండి. 


తాత్సర్యం: ధర్మరాజు మనకు బహుమతి నిస్తాడు. భీముడిని ముందుగా చూచి అతడి ఆదరాన్ని పొందుదాము. 
మనకు ఆ ధర్మరాజును ఆతడే చూపగలడు. ఈ మాంసాల బరువులు వదలి వేగంగా పోదాం లేవండి.” 


వ. అని మోపులు డిగవిడిచి వెసం బాణి; రయ్యవసరంబున( బాండునందనులు నీ నందను వెదక ననేక 
చారులం బొలికలని కెలంకులకం బుచ్చి, యాతండు తను కగపడమికి( జింతాక్రాంతు లై యుండ 
నాబోయలు భీమునిపణిహారుల. ద్రోచికొనుచుం దన్మందిరంబు దజియం జొచ్చి, యతనిం గాంచి, 
యమ్మడువున నమ్మహీపతి డా(గి యునికి యెజింగించి. 39 

ప్రతిపదార్థం: అని= అంటూ; మోపులు డిగవిడిచి= బరువులు (క్రింద దింపి; వెసన్‌+పాజీరి= త్వరగా వెళ్ళారు; 

ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; పాండు నందనులు= పాండురాజకుమారులు; నీ నందను వెదకన్‌= నీ కుమారుడిని 


వెదకటానికి; అనేక చారులన్‌= వేగులవారిని చాలమందిని; పొలికలని కెలంకులకున్‌+పుచ్చి= యుద్ధభూమి (ప్రక్కలకు పంపి; 
ఆతండు తమకున్‌+అగపడమికిన్‌= ఆతడు తమకు కనపడనందులకు; చింతా(క్రాంతులు+ఐ+ఉండన్‌= చింతతో ఉండగా; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 207 


ఆ బోయలు= ఆ బోయవారు; భీముని పణిహారులన్‌ త్రోచికొనుచున్‌= భీముడి సేవకులను (త్రోసికొంటూ; తద్‌+మందిరంబును+ 
తజియన్‌+చొచ్చి= ఆతని భవనం చేరబోయి; అతనిన్‌+కాంచి= ఆ భీముడిని చూచి; ఆ+మడువునన్‌= ఆ కొలనులో; ఆ+ 
మహీపతి= ఆ రాజు; డాణగిఉనికి= దాగిఉండటం; ఎతీంగించి= తెలిపి. 


తాత్సర్యం: ఆ బోయలు తమవీపులమీది బరువులను (క్రిందకు దింపి త్వరగా వెళ్ళారు. అప్పటికే పాండవులు 
నీకొడుకును వెదకటానికి పట్టణానికి పలువురు గూఢచారులను పంపారు. వారికి నీ కొడుకు కనపడలేదని తెలిసి, 
పాండువులు నీ కుమారుడు ఉన్నచోటు తెలియనందున చింతిస్తూ ఉన్నారు. అపు డా బోయలు భీముడి సేవకులను 
ప్రక్కకు త్రోసికొంటూ వెళ్ళి నగరులోనికి వెళ్ళిచూచి, ఆ దుర్యోధను డా కొలనులో ఉండటం తెలిపి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. తమవిన్నమాట లన్నియు. । గ్రమమున( జెప్పిన నతండు గడు. బ్రియమున న 
రము లొసంగె వారికి ననే | కములు వహింపంగ. గొలంది గాకుండంగన్‌. 40 


ప్రతిపదార్థం: తమ విన్న మాటలన్నియున్‌= తాము విన్నట్టి మాటలన్నీ (కృపాదులతో దుర్యోధనుడు మాటాడిన మాటలు); 
క్రమమునన్‌ చెప్పినన్‌= వరుసగా చెప్పగా; అతండు= ఆ భీముడు; కడున్‌= మిక్కిలి; ప్రియమునన్‌= (ప్రీతితో; వారికిన్‌= ఆ 
బోయలకు; అనేకములు= చాలా; వహింప(గన్‌= (మోయగా; కొలదిగాకుండంగన్‌= సాధ్యం కానట్టుగా; అర్థములు= ధనములు; 
ఒసలౌన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: బోయలు తాము విన్న మాటలన్నీ భీముడికి వరుస తప్పకుండా చెప్పారు. అందు కాతడు మెచ్చి, వారు 
మోయలేనన్ని బరువైన బహుమతులను ఇచ్చాడు. 


వ. ఒసంగియా లుబ్ధకుల నగ్రజుం గానిపించి 'దేవా! దుర్యోధనుండు ద్వైపాయనహ్రదంబున నొక్కక్షుద్రవిద్యంజేసి 
జలంబులు నిజశరీరంబు సోకకుండునట్లుగాం జేసికొని డాంగియున్నవాండు; వీ రెటింగి వచ్చి'రని యతనికి 
విన్నవించి, యా సుయోధనగురునందనాదుల సల్లాపంబు లెటి(గించిన, నతండు పరమహర్షంబున నా 
బోయలకు బహువిధంబు లగు పసదనంబు లిచ్చి తక్కిన తమ్ములకును గృష్టునకు. జెప్పికొని వారును 
సకలబంధు మిత్రపరిజనంబులును దోడన చనుదేర నుద్దామగమనంబున. 41 


ప్రతిపదార్థం: ఒసంగి= ఇచ్చి; ఆ లుబ్దకులన్‌= ఆ బోయలను; అగ్రజున్‌+కానిపించి= తన అన్నఅగు ధర్మరాజునకు చూపి; 
దేవా!= స్వామి!; దుర్యోధనుండు; ద్వైపాయనహ[ద్రంబునన్‌= ద్వైపాయనమనే కొలనులో; ఒక్కక్షు[ద్రవిద్యన్‌+చేసి= ఒకానొకనీచమైన 
విద్యవలన; జలంబులు= నీళ్ళు; నిజశరీరంబు సోకకుండునట్టుగాన్‌= తన ఒడలికి తాకకుండే విధంగా; చేసికొని; డాంగి= 
దాగికొని; ఉన్నవాండు; వీరు+ఎణింగి వచ్చిరి= వీరు తెలిసికొని వచ్చారు; అని= అంటూ; అతనికిన్‌ విన్నవించి; ఆ సుయోధన 
గురునందనాదుల సల్టాపంబులు= ఆ దుర్యోధనాశ్వత్హామాదుల మాటలు; ఎతీింగించినన్‌= తెలుపగా; అతండు= ధర్మజుడు; 
పరమ హర్షంబునన్‌= మిక్కిలి ఆనందంతో; ఆ బోయలకు; బహువిధంబులు+అగు= అనేక రకాలయిన; పసదనంబులు+ఇచ్చి= 
బహుమానాలు ఇచ్చి; తక్కిన తమ్ములకును= మిగిలిన తమ్ములకును (అర్జున; నకుల, సహదేవులకు); కృష్ణునకునన్‌+చెప్పికొని= 
కృష్ణుడి కి కూడ తెలియచేసి; వారును= వారందరూ; నకల బంధుమి(త పరిజనంబులును= బంధువులూ, 
స్నేహితులూ, సేవకులూ - అందరును; తోడన చనుదేరన్‌= వెంట బయలుదేరగా; ఉద్దామ గమనంబునన్‌= త్వరితమైన 
నడకలో. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ఆ బోయలకు బహుమానములిచ్చి) ఆ కిరాతకులను ధర్మజుడికి చూపి, 'దేవా! దుర్యోధనుడు 
ద్వైపాయన (హదంలో దాగి ఉన్నాడు. ఒకానొక క్షుద్రవిద్య కారణంగా అతడి శరీరానికి నీరు తగలకుండా ఉన్నాడు. 
ఈ సంగతి నీకు తెలపటానికి వీరు వచ్చారు” అని అనగా ఆతడు వారు చెప్పిన వార్తను విని సంతోషించి, వారిని 
సత్కరించి, తక్కిన తమ్ములకు కృష్ణుడికి ఆ విషయాన్ని చెప్పి సమస్త బంధుమిత్రులతో వేగంగా వెళ్ళుతూ. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. తురగ ఖురపుటరథనేమికరిపదాతి | ఘట్టనంబుల నేల గ్రక్కదల శంఖ 

పణవనిస్సాణ కాహళ రణన మెల్ల । దెసల6 బరంగంగ వచ్చె నద్దిసకునధిప! 42 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; తురగఖురపుట= గుర్రాల డిప్పల వంటి గిట్టల; రథనేమి= రథచక్రాల పట్టాల; కరి= 
ఏనుగుల; పదాతి ఘట్టనంబులన్‌= కాల్చలాల తాకిడి వలనను; నేల; గ్రక్కదలన్‌= మిక్కిలిగా కదలగా; శంఖ= శంఖముల; 
పణవ= తప్పెటల; నిస్సాణ= నిస్పాణముల (చర్మవాద్యాల); కాహళ= కాహళములనే వాద్యాల; రణనము= చప్పుడు; ఎల్లదెసలన్‌= 
అన్ని దిక్కులా; పరంగంగన్‌= వ్యాపించగా; ఆ+దెసకున్‌= ఆ వైపునకు; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: చతురంగ బలాల ఒత్తిడికి భూమి అదరుతూ ఉండగా, ఆ సమయంలో వివిధ వాద్యాల ధ్వనులు 
అన్ని దిక్కులా వ్యాపిస్తూ ఉండగా ధర్మరాజు ఆ వైపు వచ్చాడు. 
వ. అట్లు ధర్మనందనుం డేతెంచు కలకలం బాలకించి యంతకమున్ను రగోత్సాహంబునకై రాజు నిర్ణంధించు 
చున్న యగ్గురుపుత్రకృతవర్ము లతనితో నిట్లనిరి. 43 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ఏతెంచు= వస్తున్న; కలకలంబు+ఆలకించి= శబ్దమును 
విని; అంతకున్‌ మున్ను= అంతకంటె ముందుగా; రణోత్సాహంబునకై= యుద్దంమీది ఆసక్తితో; రాజున్‌= దుర్యోధనుడిని; 
నిర్భంధించుచున్న= తొందర చేస్తున్న; ఆ+గురుపుత్ర= అశ్వత్థామ; కృపకృతవర్మలు= కృపుడును, కృతవర్మయు; అతనితోన్‌ 
ఇట్టు+అనిరి= ఆ దుర్యోధనుడితో ఈ విధంగా అన్నారు. 


తాత్పర్యం: ధర్మరాజు వస్తున్న కోలాహలాన్ని విని అంతకుముందు దుర్యోధనుడిని యుద్దోత్సాహంతో నిర్భంధిస్తున్న 
అశృత్తామ కృప కృతవర్మలు ఇట్టా అన్నారు. 
ము. 'ధరణీనాయక! పాండుపుత్రులు సముద్దామోద్దతిన్‌ వీరె వ 

చ్చిరి వీరిన్‌ వడి. గిట్టి తాకుదమొ? నీచిత్తంబు పోరాటకుం 

జొరదే నిప్పటికిం దొలంగి చని యెచ్చోనైన నేముండి చె 

చ్చెర రూపించినవేళం జెప్పినెడకుం జేరంగ నేతెంతుమో? 44 
ప్రతిపదార్థం: ధరణీనాయక!= ఓ రాజా!; పాండుపుత్రులు= పాండురాజు కుమారులు; సముద్దామ+ఉద్ధతిన్‌= నిరంకుశమైన 
పొగరుతో; వీరె వచ్చిరి= ఇదిగో ఇప్పుడే వచ్చారు; వీరిన్‌= ఈ పాండవులను; వడిన్‌= త్వరగా; కిట్టి తాకుదమొ?= సమీపించి 
యుద్దం చేద్దామా?; నీ చిత్తంబు= నీ మనస్సు; పోరాటకున్‌+చొరదేన్‌= యుద్దాని కిష్టపడకుంటే; ఇప్పటికిన్‌+తొలంగి చని= 


ఇప్పటికి తొలగిపోయి; ఏ+చో(ట)నైనన్‌= ఎక్కడనైనా; ఏము+ఉండి= మేముండి; చెచ్చెరన్‌= త్వరగా; రూపించినవేళన్‌= 
నిర్ణయించిన సమయానికి; చెప్పిన+ఎడకున్‌= నిర్ణయించిన చోటికి; చేరంగన్‌= చేరగా; ఏతెంతుమో?= వచ్చెదమా? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 209 


తాత్సర్యం: 'ఓ రాజా! పాండవులు పెరిగిన దర్పంతో అడ్డులేని ఆటోపంతో వచ్చారు. వారిని ఎదుర్కొని యుద్దం 
చేద్దామా? లేక ఇప్పటికి తొలగిపోయి, ఎక్కడైనా దాగి, అదను చూచి నిర్ణయించిన చోటికి చేరుదామా?” 


ఆ. అనుడునా నృపాలు( డయ్యోధవరులతో । 'నిప్పు డనికి నుత్సహింప కెచటి 
కేని. దొల(గిపోయి యిచటికి మగుడంగ । రండు పగలు సనిన రాత్రి యగుడు. 45 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; ఆ నృపాలుండు= ఆ రాజు(దుర్యోధనుడు); ఆ+యోధవరులతోన్‌= ఆ సైనికముఖ్యులతో; 
ఇప్పుడు+అనికిన్‌= ఇపుడు యుద్దానికి; ఉత్సహింపక= ఉత్సాహం చూపక; ఎచటకిన్‌+ఏనిన్‌= ఎక్కడికైనా; తొాలంగిపోయి= 
తప్పించుకొనిపోయి; పగలు+చనినన్‌= పగలుపోగా(వెలుతురుపోగా); రాత్రియగుడున్‌= రా(త్రికాగా; మగుడంగన్‌= మరల; 
ఇచటికిన్‌ రండు= ఇక్కడకు రండి. 


తాత్పర్యం: (వారిమాటకు) ఆ దుర్యోధనుడు ఆ సేనా ముఖ్యులతో (అశ్వత్తామ, కృపకృతవర్మలతో) “ఇపుడు 
యుద్దాసక్తిని చూపకుండా ఎక్కడికైనా వెళ్ళి, పగలు గడచి రాత్రి వచ్చినప్పుడు మరల రండి” అని అన్నాడు. 


వ. వారు వారణపురంబున కనివారణ( బోయెదరు; వోవుదురు గాక యిచ్చేరువం బోయిరేనియు ని మ్మడువున 
నాయునికి యెటుంగలే; రట్లు గాక యెటింగిరేనియు నన్ను జేరరాదు; మదీయ విద్యా విశేషసంస్తంభితాంభో 
దుర్గంబున నిర్ణయుండ నై యుండెదం బొం” డనినం బొగులు మనంబులతోడ నా రథికజనంబులు వోవం 
బతి జలంబులు శిలాసదృశంబులుగా. బరిస్తంభించె; నేనును బాండుసూనుల చారు లెల్లకడల మెలంగుటం 
జేసి రాజు నప్పుడు వెలువరించుట కర్ణంబు గా దనియు నతనితోయస్తంభవైదర్హ్యం బెటబుంగుట నొలసిన 
యూటటను ముందటియట్ల వారలతోడం జని చని చిత్తంబు గలంగినం జాలక యరదంబు డిగ్గి యచ్చట 
నొక్కయెడ నొదింగి నిలిచెద నని వారలకుం జెప్పి యమ్మడువు నటుత నొక్కపఅపు గలపొదయీఅమిం 
దూతి పొంచియుండితి; వారలు దూరంబు సని యొక్క విపులవటంబు పొంత విశ్రాంతి నొంది నీనందను 
వలనికిం జనిన హృదయంబులతో( దదీయకార్యచింతాభరంబు పట్టుకొన దదనుబంధ సంభాషణంబులు 
సేయు చుండి రక్కడ. 46 


ప్రతిపదార్థం: వారు= ఆ పాండువులు; వారణపురంబునకున్‌= హస్తిపట్టణానికి; అనివారణన్‌= తప్పనిసరిగా; పోయెదరు= 
వెళ్ళెదరు; పోవుదురుగాక!= పోతారుకాక!(పోతే పోయారు); ఈశ+చేరువన్‌= ఈ(ప్రక్కగా; పోయిరి+ఏనియున్‌= పోయినను; 
ఈ+మడువునన్‌= ఈ కొలనులో; నా+ఉనికి= నేనుండుట; ఎఖుంగలేరు= తెలియలేరు; అట్టుగాక ఎజింగిరేనియున్‌= ఆ 
విధంగా కాకుండా తెలిసినట్టయినా; నన్నున్‌+చేర రాదు= నా దగ్గరకు వచ్చుటకు వీలుకాదు; మదీయ= నాయొక్క; 
విద్యావిశేషూ విద్యాధిక్యముచే; సంస్తంభిత+అంభోదుర్గంబునన్‌= స్తంభింపజేయబడిన ఈ జలదుర్గంలో; నిర్భయుండను+ఐ 
ఉండెదన్‌= భయం లేకుండా ఉంటాను; పొండు= మీరు వెళ్ళండి; అనినన్‌= అనగా; పొగులు మనంబులతోన్‌= కుమిలే 
మనసులతో; ఆ రధికజనంబులు= ఆ వీరులు; పోవన్‌= వెళ్ళగా; పతి= రాజు(దుర్యోధనుడు); జలంబులు= నీటిని; 
శిలాసదృశంబులుగాన్‌= రాళ్ళవలె; పరిస్తంభించెన్‌= స్తంభింపజేశాడు; ఏనును= నేనును(సంజయుడు); పాండుసూనుల చారులు= 
పాండవుల వేగులు; ఎల్ల+ఎడలన్‌= అంతటనూ; మెలంగుటన్‌+చేసి= తిరగటంవలన; రాజును= దుర్యోధనుడిని; అప్పుడు; 
వెలువరించుట= బయలు చేయటం; కర్ణంబుకాదు+అనియున్‌= సరిఅయిన పని కాదనియు; అతని తోయ స్తంభవైదగ్ర్యంబు+ 
ఎయుంగుటన్‌= వాని జలస్తంభన విద్యా నైపుణ్యాన్ని తెలిసిఉండటంవలన; ఒలసిన ఊణటను= కలిగిన ఓర్మిచే; ముందటి+అట్టు= 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెనుకటి మాదిరిగానే; వారలతోడన్‌+చని చని= వారి వెంట వెళ్ళి వెళ్ళి; చిత్తంబు+కలంగినన్‌= మనసు కలతపడగా; చాలక= 
శక్తిలేక; డిగ్గి= దిగి; అచ్చటన్‌; ఒక్క+ఎడన్‌= ఒక చోట; ఒదింగి నిలిచెదన్‌= దాగి ఉంటాను; అని; వారలకున్‌+చెప్పి= వారికి 
చెప్పి; ఆ+మడువు+అయుతన్‌= ఆ కొలను సమీపాన; ఒక్కపజపుకల= బాగా విస్తరించిన; పొద+ఈఅమిన్‌+దూరి= పొద 
జొంపంలో దూరి; పొంచి+ఉండితిన్‌= పొంచి ఉన్నాను; వారలు దూరంబు+చని= వారు దూరంగా వెళ్ళి; ఒక్క; విపుల= 
విస్తారమైన; వటంబు పొంతన్‌= మర్రిచెట్టు సమీపాన; వి(శ్రాంతిన్‌+ఒంది= అలసట తీర్చుకొని; నీనందనువలనికిన్‌+చనిన= 
నీ కుమారుని (ప్రక్కకు (ప్రసరించిన; హృదయంబులతోన్‌= మనసులతో; తదీయ కార్య చింతాభరంబు= అతడి వైపు వెళ్ళిన 
ఆలోచనల బరువును; పట్టుకొనన్‌= పట్టుకోగా; తదనుబంధ సంభాషణంబులు చేయుచుండిరి= దానికి సంబంధించిన 
మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 


తాత్సర్యం: 'ఆ పాండవులు తప్పకుండా హస్తినకు వెళ్ళితే వెళ్ళుతారు. ఈ (ప్రక్కకు వచ్చినప్పటికిని ఈ కొలనులో 
నేను ఉండటం తెలిసికోలేరు. ఒకవేళ తెలిసికొన్నా నన్ను చేరలేరు. నా విద్యా వైదుష్యంతో స్తంభింపజేయబడిన ఈ 
జలదుర్గంలో నిర్భయంగా ఉండగలను. పొండి” అనగా ఆ రథికులు దిగులు గుండెలతో వెళ్ళారు. దుర్యోధనుడు 
జలాలను శిలలతో పోలే విధంగా స్తంభనవిద్యను పాటించి జలంలో (ప్రవేశించాడు. పాండవుల గూఢచారులు 
నలుమూలలా తిరుగుతుండటంచేత అతడిని బయలు వెలువడేటట్టు చేయటం తగినపనికాదని భావించి, అతడి 
జలస్తంభన విద్యాపాండిత్యం తెలిసి ఉండటంచేత నేను ఊరట చెందాను. ముందటివలెనే రథికత్రయంతో కలిసి 
కొంతదూరం వెళ్ళాను. కాని, నా మనసు కలతపడటంతో నిలువలేక రథందిగి, అక్కడే ఒకచోట ఒదిగి ఉంటా” 
నని చెప్పి ఆ సరోవర సమీపంలోని ఒక పొదలో దాగి పొంచి ఉన్నాను. వారు దూరంగా వెళ్ళి, ఒక మ(్రిచెట్టు (క్రింద 
విశ్రాంతి తీసికొని బరువైన గుండెలతో నీ కుమారుడి పనికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. ఇక 
ఇక్కడ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. కలకల నవ్వుచు. బెలుచం । బలుకుచు€ దమకలంకులందు. బాంచాలకుమా 
రులు సనుదేరంగ6 బాండుసు । తులు వచ్చిరి సంతసంబుతో మడువునకున్‌. 47 


ప్రతిపదార్థం: కలకలనవ్వుచున్‌= గలగల నవ్వుతూ; పెలుచన్‌+పలుకుచున్‌= పెద్దగా మాట్లాడుతూ; తమ కెల(కులందున్‌= 
తమ ప్రక్కలలో; పాంచాలకుమారులు చనుదేర(గన్‌= పాంచాలరాజ కుమారులు రాగా; పాండుసుతులు= పాండురాజు 
కుమారులు; సంతసంబుతోన్‌, మడువునకున్‌+వచ్చిరి= ఆనందంతో కొలను దగ్గరకు వచ్చారు. 


తాత్సర్యం: పాంచాలరాజు కుమారులు తమతో వస్తూ గలగల నవ్వుతూ, ఉచ్చెైఃస్వరంతో మాట్లాడుతూ రాగా 
పాండురాజు కుమారులు సంతోషంతో ఆ కొలనువద్దకు వచ్చారు. 


వ. ఇట్లు వచ్చి ధర్మ్శతనయుండు భవత్తనయమాయాస్తంభితం బైన యాజలాశయంబు నిరూపించి తత్పకారం 
బెలింగించి యచ్యుతునితో నల్లన ని ట్లనియె. 48 


రూ 


స్తంభితంబు+ఐన= మాయచేత కట్టివేయబడిన; ఆ జలాశయంబున్‌= ఆ మడుగును; నిరూపించి= చూచి; తద్‌+(ప్రకారంబు+ 

ఎజింగించి= అదిఉన్న విధమును తెలిపి; అచ్యుతునితోన్‌= శ్రీకృష్ణుడితో; అల్లనన్‌= మెల్లగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
ac) ao (30) (30) 

అన్నాడు: 


ప్రతిపదార్థం: ఇట్టు వచ్చి= సై విధంగా వచ్చి; ధర్మతనయుండు= ధర్మరాజు; భవత్‌+తనయ= నీ కుమారుడి; మాయా 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 211 


తాత్పర్యం: ఆ విధంగా వచ్చి ధర్మరాజు నీకుమారుడు మాయచేత స్తంభించేటట్లు చేసిన ఆ నీటిమడుగును చూచి, 
అది ఉండే తీరు చెప్పి, నెమ్మదిగా శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు: 


క. “చొరరాదు మనుజులకు నె । వ్వరికిని నిజ్ఞలము కౌరవక్షితిపతి ని 
రరమాయా సంరక్షా । భరితం బై; కాన వీతభయు. డాతండున్‌.” 49 
ప్రతిపదార్థం: మనుజులకున్‌= మానవులకు; ఎవ్వరికిని; ఈ+జలము= ఈ నీరు; కౌరవక్షితిపతి= కౌరవరాజు(దుర్యోధనుడు); 


నిర్భర మాయాసంరక్షాభరితంబు+ఐ= అధికమగు మాయచేత కాపాడబడుతున్నదై(ఉండటంచేత); చొరరాదు= ప్రవేశింపసాధ్యం 
కాదు; కాన= కనుక; ఆతండున్‌= ఆతడు; వీతభయు(డు= భయము లేనివాడు. 


తాత్సర్యం: 'మానవులు ఎవరూ చొరరాని ఈ నీరు దుర్యోధనుడి పెనుమాయచేత కాపాడబడుతున్నది. కనుక 
ఆతడు భయం లేకుండా ఇందున్నాడు. 


ధర్మరాజు నుడుగున డాంగియున్న దుర్యోధనుని దూజనాడుట (సం. 9-30-6) 


క అని వెండియు నాపతి గురు | జననాధథుగుటించి పలుకు 'శక్రు(డు దోడై 

చనుదెంచె నేని పోవ । చ్చునె నాచే దప్పి యిందు జొచ్చిన దనకున్‌?” 50 
ప్రతిపదార్థం: అని వెండియున్‌+ఆ పతి= అని మరల ఆ రాజు(ధర్మరాజు); కురుజననాథుగుజించి= దుర్యోధనుడిని గూర్చి; 
పలుకున్‌= చెప్పుతున్నాడు; ఇందు చొచ్చినన్‌= ఈ మడుగులో దాగినను; తనకున్‌= దుర్యోధనుడికి; శక్రుండు= ఇంద్రుడు; 
తోడై చనుదెంచెను+ఏని= ఇంద్రుడు తోడుగా వచ్చినప్పటికిని; నాచేన్‌+తప్పి= నానుండి తప్పించుకొని; పోవచ్చునె?= 
పోనగునా?; 


తాత్సర్యం: అంటూ ధర్మరాజు దుర్యోధనుడిని గూర్చి ఇట్లా అన్నాడు. “మడుగులో దాగికొన్నా, దేవేంద్రుడు 
సహాయపడినా ఇతడు నా నుండి తప్పించుకొనటం సాధ్యం కాదు" 
వ. అనిన విని యచ్యుతుం డతనికి నల్పస్వరంబున నిట్లనియె. 51 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విన్నవాడై; అచ్యుతుండు+అతనికిన్‌= శ్రీకృష్ణుడు ఆతడితో(ధర్మజుడితో); అల్పస్వరంబునన్‌= 
మెల్లని గొంతుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 
తాత్సర్యం: అనగా విన్న శ్రీకృష్ణు డా ధర్మజుడితో మెల్లని గొంతుతో ఇట్టా అన్నాడు: 
ట్‌. “మాయలు గల్లు దుష్టులకు మాయపుభంగులె మందు గాక ని 

ర్మాయత నుల్లసిల్లెడు పరాక్రమ లీలలు గొల్లు నెట్లు? దై 

తేయులు దొల్లి మాయల నతిప్రబలాత్మకు లైన దద్వధో 

పాయములన్‌ జయింపరె నృపాలక! విష్ణుండు నింద్రుండుం దగన్‌. 52 


ప్రతిపదార్థం: నృపాలక!= ఓ రాజా! మాయలు కల్లు దుష్టులకున్‌= మోసాలుచేసే దుర్మార్గులకు; మాయపు భంగులె= 
మోసపు విధానాలే; మందు= ప్రతిక్రియ; కాక= అట్టు కాక; నిర్మాయతన్‌+ఉల్లసిల్లెడు= మోసం లేకుండా (ప్రకాశించే; 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 
పరా(క్రమలీలలు= శత్రువులను జయించే విధాలు; ఎట్టు గొల్బున్‌?= ఏ విధంగా తగుతాయి?; తొల్లి= పూర్వం; దైతేయులు= 


రాక్షసులు; మాయలన్‌= మోసాలతో; అతిప్రబల+ఆత్మకులైనన్‌= మిక్కిలి బలవంతులు కాగా; విష్ణుడు ఇంద్రుడున్‌+తగన్‌= 
విష్ణుడూ ఇం(ద్రుడూ తగు విధంగా; తద్‌+వధ+ఉపాయములన్‌= వారిని చంపే ఉపాయాలతో; జయింపరె?= జయించరా? 


తాత్పర్యం: మాయాత్మకులైన దుర్మార్గులకు మోసపు పద్దతులే మందు. మాయతో కాకుండా విరోధులను జయించటం 
ఏ విధంగా సాధ్యం అవుతుంది? మిక్కిలి బలవంతులైన దైత్యులను విష్ణుడు, ఇంద్రుడు మాయోపాయాలతో 


జయించలేదా? 


వ. హిరణ్యకశిపు వృత్రవధ ప్రకారంబు వినమె? రావణుండు హోమాదిమాయాక్రియావిఘాతంబున( గాదె 
రాముచేత నిర్ణింపంబడె? నరకాసుర నేను బరిమార్చిన తెజిం గెటుంగవే? వీ(డగపడునట్టి విధంబు సూచికొ' 
మ్మనిన విని యప్పాండవాగ్రజుండు జలాంతర్గతుం డై యున్న భవన్నందను నుద్దేశించి యిట్లనియె. 53 


ప్రతిపదార్థం: హిరణ్యకళిపు= హిరణ్యకళిపుడియొక్క; వృ(త్రవధ= వృత్రాసురుడిని చంపిన; (ప్రకారంబులు= పద్దతులు; 
వినమె?= వినలేదా? రావణుండు? హోమ+ఆది= హోమము మొదలయిన; మాయా(క్రియా= మోసపు చేష్టల; విఘాతంబులనన్‌+ 
కాదె?= అడ్డంకులవలన కాదా?; రాముచేతన్‌= శ్రీరాముడిచేత; నిర్జింపంబడియెన్‌?= సంహరింపబడ్డాడు?; నరకాసురునిన్‌; 
నేను; పరిమార్చిన= చంపిన; తెజంగు= విధం; ఎజుంగవే?= తెలియవా?; వీండు= దుర్యోధనుడు; అగపడునట్టి= కనపడే; 
విధంబు= పద్దతి; చూచికొమ్ము= ఏర్పరచుకొనుము(వెదకుము); అనినన్‌= అనగా; విని= విన్నవాడై; ఆ+పాండవ+అ([గ్రజుండు= 
ఆ పాండవులలో పెద్దవాడు(ధర్మరాజు); జలాంతర్గతుండై యున్న= నీటిలో ఉన్న; భవత్‌+నందనున్‌= నీ కుమారుడిని; 
ఉద్దేశించి= లక్షించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: 'హిరణ్యకశళిపు వృత్రాసురులను చంపిన విధం వినలేదా? రావణాసురుడు కావించిన హోమాది మాయల 
విఘాతంవలన కదా శ్రీరాముడిచేత హతమార్చబడ్డాడు? నేను నరకాసురుడిని చంపిన పద్దతి నీకు తెలియదా? 
(కనుక) దుర్యోధనుడు దొరకే పద్దతిని ఎన్నుకొనుము” అనగా ధర్మరాజు నీటిలో ఉన్న నీ కుమారుడిని పేర్కొని 
ఇట్లా అన్నాడు: 


చ. “ఇటు తగునే సుయోధన! మహీవలయంబున నిట్టిదైన్య మె 
చ్చట వినం జూడ గల్గెన యసంఖ్యులు రాజులు నీకు గాగ జ 
చ్చుటయును బంధుమిత్రులు విశుద్ధచరిత్రులు పోర నట్లు త్రుం 
గుటయును జూచి; తేమిటికి. గ్రుంకితి నీళ్ళను? జావు దప్పనే? 54 


ప్రతిపదార్థం: సుయోధన!= ఓ దుర్యోధనా!; ఇటు తగునే?= ఇట్టుండవచ్చునా?; మహీవలయంబునన్‌= భూగోళంలో; ఇట్టి 
దైన్యము= ఇటువంటి దీనావస్థ; ఎచ్చటన్‌= ఏ చోటా; వినన్‌+చూడన్‌+కల్లెనె!= వినలేదు, చూడలేదు కదా!; అసంఖ్యులు= 
లెక్క పెట్టలేనంతమంది; రాజులు; నీకున్‌+కాంగన్‌= నీ కొరకు; చచ్చుటయును= చనిపోవటమూ; బంధుమిత్రులు= బంధువులు, 
స్నేహితులు; విశుద్దచరిత్రులు= మంచి పేరున్నవారు; పోరన్‌= యుద్దంలో; అట్టు త్రుంగుటయును= ఆ విధంగా చనిపోవటమూ; 
చూచితి(విి= చూచావు; ఏమిటికిన్‌= ఎందుకై; నీళ్ళను= నీటిలో; క్రుంకితి(వి)?= మునిగావు?; చావు= చనిపోవటం; తప్పునే?= 
తప్పిపోతుందా? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 213 


తాత్పర్యం: 'దుర్యోధనా! లోకంలో ఇట్టి నీచమైన స్థితి నీకు తగునా? నీకై అనేకులు రాజులు చనిపోవటం, 
లెక్క పెట్టరానంతమంది బంధుమిత్రులు చనిపోవటం చూచావు. నీళ్ళలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? 
అంతమాత్రాన చావు తప్పుతుందా? 


ఉ. శూరు(డవంద్రు నిన్‌ మడువు సొచ్చుట శౌర్యముచొప్పె? మాన మే 
యూరికి( బోయె? నాజి నృపు లోడుదురే? నృపు( డున్న మాత్రయే? 
కౌరవవంశజాతుండవు గష్టపు( జచ్చుట దెచ్చుకొంటి; నీ 
పేరును బెంపు మాలి యరిబ్బందము నవ్వంగ నిట్లు సేయుదే? 55 


ప్రతిపదార్థం: శూరుడవు+అం॥డ్రు నిన్‌= నిన్ను శౌర్యంకలవాడ వంటారు; మడువు చొచ్చుట= నీటిమడుగులో దూరటం; 
శౌర్యము చొప్పె?= పరాక్రమ ధర్మమా?; మానము+ఏ ఊరికిన్‌+పోయెన్‌?= నీ అభిమానం ఏ ఊరికి పోయింది?; (నీ 
అభిమానం చచ్చిందా?); ఆజిన్‌= యుద్దంలో; నృపులు= రాజులు; ఓడుదురే?= వెనుకంజవేయుదురా?; నృపు. డన్న 
మాత్రయే?= నీకు కేవలం రాజమా(తుడవా? (సామాన్యరాజువా?); కౌరవవంశజాతు(డవు= కురువంశంలో పుట్టావు; 
కష్టపున్‌+చచ్చుట= నీచంగా చావటం; తెచ్చుకొంటి(వి)= తెచ్చుకొన్నావు; నీ పేరును పెంపు మాలి= నీ క్రీర్తి గొప్పతనం పోగా; 
అరిబృందము= వైరి సమూహం; నవ్వ(గన్‌= ఎగతాళి చేసి నవ్వగా; ఇట్టు చేయుదే?= ఈ విధంగా చేస్తావా? 


తాత్సర్యం: దుర్యోధనా! నిన్ను శూరు డంటారు. నీ వీ కొలనులో దూరటం వీరధర్మమా? నీ అభిమానం ఏ ఊరికి 
పోయింది? యుద్దంలో రాజులు వెనుకంజ వేస్తారా? నీవు సాధారణమైన రాజువా! కౌరవవంశంలో పుట్టావు. నీచమైన 
చావును తెచ్చుకొన్నావు. నీ కీర్తినీ, గొప్పతనాన్నీ వదలి శత్రుసమూహం నవ్వేటట్టు ఈ విధంగా చేస్తావా? 


తే.  క్షత్రధర్మంబు విడిచినం గలదె యిహము | బరము? బేరోలగంబునం బలుకుపలుకు 

లెల్ల మటిచితె? విను మవి పొల్లు లైనం। గష్టపాటు గా కుసు టీల గావ వచ్చు? 56 
ప్రతిపదార్థం: క్షత్రధర్మంబు= రాజుధర్మం; విడిచినన్‌= వదలితే; ఇహమున్‌ పరమున్‌ కలదె?= ఈ లోకములో గాని, 
ఊర్ణలోకంలో గాని సుఖం ఉన్నదా?; పేరు+ఓలగంబునన్‌= పెద్దసభలో; పలుకు పలుకులు+ఎల్లన్‌= (పేలిన ప్రేలాపనలు) 
మాటాడినమాటలన్నీ; మజచితె?= మరచావా?; అవి= ఆ పలుకులు; పొల్టులు+ఐనన్‌= వ్యర్థములయితే; కష్టపాటు+కాక= 
కష్టంకలుగుతుందే కాని; ఉసుజు= ప్రాణం; ఏల= ఎందుకు; కావన్‌+వచ్చున్‌= రక్షిస్తాయి? (రక్షించవనుట.) 


తాత్పర్యం: రాజధర్మం వదిలితే ఇహపరా లుంటాయా? పెద్దసభలో (పేలిన ప్రేలాపనలు మరచావా? వినుము. 
వ్యర్థమైన కష్టమే కాక ఆ మాటలు ప్రాణాలను ఏ విధంగా కాపాడుకొనవచ్చును? 


చ. కొడుకులు దమ్ములుం గలన ఘోరపు. జావులు సావం జూచి యె 
ట్లొడ(బడె నీదుబుద్ది యొడ లోముట కై? నిను రాజరాజ! యి 
మ్మడువున కీడ్డి తెచ్చె విధి; మానము ప్రాణముకంటె( జాల నె 
క్కు డగుట సెప్పంగా వినవొకో? కడునీచత. బొంది తక్కటా! 57 


ప్రతిపదార్థం: రాజరాజ!= రారాజా!; కొడుకులు తమ్ములున్‌= కుమారులు, తమ్ముళ్ళు; కలనన్‌= యుద్దంలో; ఘోరపు 
చావులు చావన్‌+చూచి= భయంకరమయిన చావులు చావగా చూచి; నీదు బుద్ది= నీ తెలివి; ఒడలు+ఓముటకై= శరీరాన్ని 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


కాపాడుకొనుటకై; ఎట్టు+ఒడంబడెన్‌?= ఏ విధంగా ఒప్పుకొన్నది?; విధి= దైవం; నినున్‌= నిన్ను; ఈ+ మడువునకున్‌+ 
ఈడ్బితెచ్చెన్‌= ఈ కొలనిలోనికి ఈడ్చుకొని తెచ్చింది; మానము= అభిమానం; ప్రాణముకంటెన్‌= (ప్రాణంకన్నా; చాలన్‌= 
మిక్కిలి; ఎక్కుడు+అగుట= ఎక్కువ కావటం; చెప్పంగాన్‌= (లోకంలో) చెప్పుకోగా?; వినవు+ఒకో?= వినలేదా?; అక్కటా!= 
అయ్యో!; కడున్‌= మిక్కిలి; నీచతన్‌= నికృష్ణతను; (దైన్యమును); పొందితి(వి)= పొందావు. 


తాత్సర్యం: కుమారులు, తమ్ములు యుద్దంలో భయంకరంగా చనిపోగా చూచిన నీ బుద్ది శరీరాన్ని కాపాడుకొనటం 
కొరకు ఎట్లా ఒప్పుకొన్నది? రారాజా! దైవం ని న్నీ మడుగున కీడ్చి తెచ్చింది. అభిమానం ప్రాణంకంటే గొప్ప అని 
అనటం వినలేదా? మిక్కిలి నీచత్వాన్ని పొందావు. 


శా. _ అంభోగర్జము సొచ్చి పాండుసుతబాహాగర్వ దుర్వారసం 

రంభం బోర్వక డాంగి యుండె నట రారా జిస్సిరో! చచ్చుచో 

గాంభీర్యంబును దైర్యమున్‌ విడిచి దోగ్గర్వంబు బెండయ్యెనే? 

శుంభన్మానము దూలెయగా కని జనస్తోమంబు నిందింపదే? 58 
ప్రతిపదార్థం: రారాజు= దుర్యోధనుడు; పాండుసుత= పాండురాజ కుమారుల; బాహాగర్వ= భుజాల దర్పంయొక్క; 
సంరంభంబు+ఓర్వక= విజృంభణాన్ని సహించలేక; అంభస్‌+గర్భము+చొచ్చి= నీటిలోపలకు ప్రవేశించి; డాంగిఉండెను+అట= 
దాగిఉన్నాడట; ఇస్సిరో!= ఛీ! చచ్చుచోన్‌= చనిపోయేటపుడు; గాంభీర్యంబును ధైర్యమున్‌ విడిచి= గంభీరతను, ధైర్యమును 
వదలి; దోర్గర్వంబు= భుజాబలము; బెండు+అయ్యెనే?= నిస్పారమైపోయిందా?; శుంభత్‌+మానము= వికాసవంతమయిన 
అభిమానం; తూలెన్‌+కాక= పోయింది కదా; అని= అంటూ; జనస్తోమంబు= (ప్రజల సమూహం; నిందింపదే?= దూషించదా? 


తాత్సర్యం: రారాజు పాండురాజ కుమారుల భుజబల విజృంభణానికి తట్టుకొనలేక మడుగులో దాగినాడట! - అని 
ప్రజలు ఛీకొట్టరా! చచ్చేటపుడు భుజబలదర్సం కూడా తొలగిపోయిందా! వికాసంతో ఉండవలసిన అభిమానం 
నశించింది కాబోలు! అని అంటూ సమస్త జనులూ నిన్ను దూషించరా? 


తే, కర్ణశకునిదుశ్మాసనుల్‌ ఘనులు గాంగ6। దలంచి వారల. గొని మమ్ము గెలుచువాండ 
వై మనంబున శంకింప కట్లు కీడు । చేసి తా తూ(పు దప్పిన గాసి యైతి. 59 


ప్రతిపదార్థం: కర్ల= కర్షుడు; శకుని; దుశ్ళాసనుల్‌= దుశ్శాసనుడు; ఘనులు కాంగన్‌+తలంచి= గొప్పవాళ్ళుగా తలచుకొని; 
వారలన్‌= వారలను; కొని= చేకొని; మమ్మున్‌ గెలుచు= మమ్ములను గెలువదలచిన; వా(డవు+ఐ= వాడవయి; మనంబునన్‌= 
మనసులో; శంకింపక= అనుమానించక; అట్టు= ఆ విధంగా; కీడుచేసితి(వి)= ఆ విధంగా బాధపెట్టావు; ఆ తూపు తప్పినన్‌= 
ఆ పూనిక తప్పిపోగా; గాసి ఐతి(వి= కష్టపడ్డావు. 


తాత్పర్యం: కర్ణ శకుని దుశ్చాసనులను గొప్పవారిగా నమ్మి వారి సహాయంతో ఎట్టి అనుమానమూ లేకుండా 
మమ్మల్ని గెలుద్దామని ఆ విధమైన కీడును చేశావు. ఆ పూనిక తప్పుగా కష్టపడుతున్నావు. 
న. నీ కొలంది గంటి; మగపడితి; వింక నెందు. బోవచ్చు? నని మటియు ని ట్లనియె. 60 


ప్రతిపదార్థం: నీ కొలందిన్‌+కంటిమి= నీ శక్తి గమనించాము; అగపడితివి= కనిపించావు; ఇంకన్‌ ఎందున్‌+పోవచ్చున్‌= ఇక 
ఎక్కడకు పోగలవు?; అని మజియున్‌= అని ఇంకనూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 215 


తాత్సర్యం: (దుర్యోధనా)! ఇప్పటి నీ శక్తి చూచాము. మాకు దొరికావు. ఇక ఎక్కడకు పోగలవు?' అని ఇంకా ఈ 
విధంగా అన్నాడు: 
మ.  'భయముం బాయంగ. ద్రోచి వీరగుణముం బాటించి సంగ్రామని 

శ్రయబుద్దిం దలకొల్సి పారుషముమై( జా వొండె గెల్పొండె6 గా 

క యధీరత్వము నాకు నీడె యని వీ(కం బేరి వే తాకు మెం 

తయు౦ బే రయ్యెడు; రమ్ము లె; మొది(గినన్‌ దైన్యమ్ము వచ్చుంజుమీ!' 61 
ప్రతిపదార్థం: భయమున్‌+పాయంగన్‌+త్రోచి= భయాన్ని పోద్రోలి; వీరగుణమున్‌+పాటించి= వీరత్వమును చూపించి; సంగ్రామ 
నిశ్చయ బుద్దిన్‌+తలకొల్సి= యుద్దం మీద స్థిరమయిన మనసు నిల్పి; పౌరుషముమైన్‌= మగతనంతో; చావు+ఒండెన్‌, 
గెల్పు+ఒండెన్‌= చావో (బ్రతుకో ఏదో ఒక్కటియే; కాక= తప్ప; (అని); అధీరత్వము= ధైర్యం లేకుండటం; నాకున్‌ ఈడె 
అని= నాకు తగునా? అనుకొంటూ; ఏ(కన్‌+పేర్చి= ధైర్యంతో విజృంభించి; వేతాకుము= వెంటనే ఎదుర్కొనుము; ఎంతయున్‌+ 
పేరు+అయ్యెడున్‌= ఎంతయినా పేరు వస్తుంది (కీర్తి వస్తుంది); రమ్ము= రా; లెమ్ము= లే; ఒదింగినన్‌= దాగుకొంటే; 
దైన్యమ్ము= దీనత్వము; వచ్చున్‌+చుమీ= వస్తుంది సుమా! 


తాత్పర్యం: భయాన్ని వీడి, వీరత్వంతో స్థిరమైన మనసుతో యుద్దానికి సిద్దమై మగతనంతో చావో జయమో ఏదో 
ఒకటి అని నిశ్చయించి, ధైర్యమును వదలటం నాకు తగునా? అనుకొంటూ విజంభించి వెంటనే ఎదుర్కొనుము. 
నీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. రమ్ము లెమ్ము! దాగుకొంటే దీనత వస్తుంది సుమా! 
చ. అని మము నోర్టినం బృధివి యంతయు నేలంగ వచ్చు; నీవు చ 

చ్చిన సురసద్మ సౌఖ్యములు చేకుటు; రెండుదెటింగులందు నొ 

ప్పనియది లేదు డాంగ నగుబాటును బ్రాణము చేటు. దెచ్చుకోల్‌ 

విను! మము నీ వెదుర్చ( దగు వేయువిధంబుల( జాటి చెప్పెదన్‌. 62 
ప్రతిపదార్థం: అనిన్‌+మమున్‌+ఒఓర్భినన్‌= యుద్దంలో మమ్ము ఓడిస్తే; నీవు; పృథివి+అంతయున్‌= భూమినంతటినీ; ఏలం 
గవచ్చున్‌= పాలించవచ్చును; చచ్చినన్‌= చనిపోతే; సురసద్మసౌఖ్యములు= స్వర్గసుఖాలు; చేకుజున్‌= కలుగుతాయి; రెండు 
తెజంగులందున్‌= ఈ రెండు పద్దతులలో; ఒప్పని+అది లేదు= సరికానిది లేదు; డాంగన్‌= దాగికొనగా; నగుబాటును= 
అవమానమును; ప్రాణము చేటు తెచ్చుకోల్‌= ప్రాణనష్టమును తెచ్చుకొనటమును; మమున్‌+నీవు+ఎదుర్చన్‌+తగున్‌= మమ్ము 
నీవు యుద్దంలో ఎదుర్కొనటం తగిన పని; వేయు విధంబులన్‌= వేయివిధాలుగా; చాటిచెప్పెదన్‌= చాటింపువేసినట్లు 
చెప్పుతున్నాను; విను= వినుము. 
తాత్సర్యం: నీవు యుద్దంలో మమ్ము ఓడించినట్లయితే భూమండలమంతా పరిపాలింపవచ్చును. లేదా చనిపోతే 
స్వర్గలోకసుఖాలు పొందవచ్చును. ఈ రెండు పద్దతులూ సరిఅయినవే. దాగుకొంటే అవమానం, (ప్రాణాల పైకి 
తెచ్చుకొనటం జౌతుంది. నీవు మమ్ము యుద్దంలో ఎదుర్కొనటం యుక్తం. నా మాట వినుము. వేయి విధాలుగా 
చాటింపు వేసినట్లు చెపుతూ ఉన్నాను. 
వ. తెంపు చేసి మామీ(ద నుటుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు; పురుషుండ వైతేని దీని ననుష్టింపు' 

మనిన విని యవ్వసుమతీశునకు సుయోధనుం డి ట్లనియె. 63 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తెంపు చేసిన మా మీ(దన్‌+ఉణుకుట= మా పైకి సాహసంతో దూకడము; ధాత= (బ్రహ్మ; నీకు నిర్మించిన= 
నీకు ఏర్పరచిన; పరమధర్మంబు= శ్రేష్టమయిన ధర్మం; పురుషుండవు+ఐతి(వి+ఏని= మగవాడవైనట్టయితే; దీనిన్‌+ 
అనుష్టింపుము= దీనికి ఆచరింపుము; అనినన్‌ విని= అనగా విని; ఆ+వసుమతీశునకున్‌= ఆ రాజుతో(ధర్మరాజుతో); 
సుయోధనుండు+ఇట్టనియెన్‌= దుర్యోధను డీ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: సాహసంతో మా మీదికి యుద్దానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీనిని ఆచరించుము. 
మగటిమి కలవాడ వయితే దీనిని చేయుము." అని ధర్మరాజు అనగా దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. 


దుర్యోధనుండు నీరిలోన యుండి ధర్మజున కుత్తరం బిచ్చుట (సం. 9-30-35) 


(ఈక 


“నరుండు ప్రాణభయంబు. బొరయుట యరు దయ్య! వినుము తెల్లంబుగా మనుజనాథ! 
రథవాహసారథిరహితుండ నగుటను । బాణాదిహేతిసంపదలు లేమి€ 

బరివారశూన్యత వాటిల్లుటను బంధు । మిత్రసహాయులు మిడి యడంగ 

జచ్చుటయును బోట్ల నొచ్చి మేనును డప్పి । గూరి చిత్తంబును బోరి కలయ 


తే.  కునికి( జేసియుం దొలంగితి నొదింగి సేద । దేర్చుకొని రణమునకు నుదీర్ణవృత్తి 
వచ్చువాండను నీవు మీవారు విశ్ర। మింపు( డంతకు మణి రండు సొంపు సూప.” 64 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ రాజా! నరుండు= మానవుడు; ప్రాణభయంబున్‌+పొరయుట= (ప్రాణభయాన్ని పొందటం; 
అరుదు+అయ్య!= ఆశ్చర్యమా!; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; వినుము; రథవాహ= తేరు, గుర్రాలు; సారథి= సారథి; రహితుండను+ 
అగుటయున్‌= లేనివాడను అగుటవలనను; బాణ+ఆది హేతి సంపదలు లేమిన్‌= బాణాలు, ఆయుధాలు మొదలైన 
యుద్దసాధనాలు లేనందునను; పరివారశూన్యత+పాటిల్టుటను= సేవకులు లేకుండటంచేత; మిత్ర, సహాయులు= స్నేహితులు, 
సహాయకారులు; మిడి+అడంగన్‌+చచ్చుటన్‌= గర్వం అణగి చనిపోవటం చేతను; పోట్లన్‌+నొచ్చి= దెబ్బలచేత నొవ్వబడి; 
మేనును= ఒడలును; డప్పికూరి= దాహం కాగా; చిత్తంబును= మనసును; పోరికిన్‌+ఎలయక+ఉనికిన్‌= యుద్దానికి సిద్దం 
కాకుండటంచేతను; తొల(గితిన్‌= తప్పుకొన్నాను; ఒదింగి= తొలగి; సేదన్‌+తీర్చుకొని= అలుపు తీర్చుకొని; రణమునకున్‌= 
యుద్దానికి; ఉదీర్లవృత్తిన్‌= గొప్పగా; వచ్చువాండను= రాగలను; అంతకున్‌= అంతదాక; నీవున్‌+మీవారున్‌= నీవూ నీ 
మనుష్యులూ; విశ్రమింపుడు= విశ్రాంతి తీసికొనండి; సొంపు చూపన్‌= మీతీరు చూపటానికి; మజిరండు= ఆ పైన రండి. 


తాత్సర్యం: “ఓ రాజా! మానవుడు ప్రాణభయం చెందటం ఆశ్రర్యమా? స్పష్టంగా వినుము. రథాలు, గుర్రాలు, 
సారధులు లేనివాడను, అస్త్రశస్తాలూ లేనివాడను, సేవకులు, స్నేహితులూ, సాయపడేవాళ్ళూ గర్వమణగిచనిపోవడం 
వలనా దెబ్బల వలన కలిగిన బాధచేతనూ, యుద్దానికి తలపడలేకున్నాను. అందువలన తప్పుకొన్నాను. ఒక్కింత 
అలసట తీర్చుకొని గొప్పగా యుద్దానికై తలపడతాను. మీవారూ మీరూ కొంత విశ్రాంతి తీసికొని తిరిగి మీ 
వైపుణ్యం చూపటానికి రండు.” 


వ. అని పలికిన బాండవాగ్రజుండు. 65 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని మాటలాడగా; పాండవా[గ్రజుండు= ధర్మరాజు, 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 217 
తాత్సర్యం: అని మాటలాడగా ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “ఇందాక విశ్రమించితి; । మిందు నినుం దడవి కంటి; మిప్పు డిచట నీ 
కుం దేటి డప్పి; కురుపతి | నందన! ర మ్మింక రణమునకు నాయిత మై.” 66 


ప్రతిపదార్థం: కురుపతినందన!= కురురాజకుమారా!; ఇందా(కన్‌= ఇంతవరకును; విశ్రమించితిమి= విశ్రాంతి తీసికొన్నాము; 
ఇందున్‌= ఇక్కడ; నినున్‌= నిన్ను; తడవి కంటిమి= వెదకి చూచాము; ఇప్పుడు+ఇచటన్‌= ఇపు డిక్కడ; నీకున్‌= నీకు; దప్పి 
తేటెన్‌= అలసట తీరింది; ఆయితము+ఐ= సిద్దమై; ఇంకన్‌+రణమునకున్‌+రమ్ము= ఇక యుద్దానికి రమ్ము. 


తాత్సర్యం: 'ఓ కురురాజ కుమారా! ఇంతదాక అలుపుదీరా విశ్రమించాము. వెదకి ఇక్కడ నిన్ను చూచాము. నీకూ 
ఇప్పటికి అలసట తీరింది. ఇక యుద్దానికి సన్నద్దమై రమ్ము. 
వ. అనుటయు. 67 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్టు అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “ఎవ్వరికి గాంగ రాజ్యంబు నెల్లభోగ । ములును గోరుదు రక్కునూరులును నాదు 

తమ్ములును లేరు; తురగరథ ద్విపప్ర । హీన యయ్య నీ క్షోణీయు; నేల పెనంగ? 68 
ప్రతిపదార్థం: ఎవ్వరికిన్‌+కాంగన్‌= ఎవరి కొరకుగా; రాజ్యంబున్‌= రాజ్యమును; ఎల్లభోగంబులును= అన్ని సుఖాలూ; 
కోరుదురు= కోరుకొంటారో; ఆ+కుమారులును= ఆ కొడుకులున్నూ; నాదు తమ్ములును లేరు= నా తమ్ముళ్ళూ లేరు; ఈ 


క్షోణియున్‌= ఈ నేలకూడా; తురగ రథ ద్విప (ప్రహీనము+అయ్యెన్‌= గుర్రాలూ, తేర్చూ. ఏనుగులూ నశించింది అయినది; 
'పెనంగన్‌+ఏల?= పెనుగులాట దేనికి? 


తాత్సర్యం: 'ఎవరికొరకై రాజ్యాన్ని ఆశిస్తానో, ఎవరికొరకై భోగాలన్నిటినీ కోరుకొంటానో ఆ కుమారులూ నా 
తమ్ముళ్ళూ లేరు. ఈ భూమికూడా చతురంగ బలహీనమయినది. ఇంకెందుకు యుద్దం చేయటం? 


చ. ద్రుపదతనూజులన్‌ గెలిచి దోర్టలసంపద నుల్లసిల్లి మి 
మ్మపజితదర్శ్పహీను లగునట్లుగ( జేసి సమస్తభూపతి 
త్వపదము గంటినేనియు వృథారభసం బది యింపు గాదు క 
ర్టుపడుట భీష్ములేమిని గురుండు మృతుం డగుటన్‌ ధరాధిపా! 69 


ప్రతిపదార్థం: ధరాధిపా!= ఓ రాజా! ద్రుపద తనూజులన్‌= ద్రుపదుని కుమారులను; గెలిచి= జయించి; దోర్భలసంపదన్‌= 
భుజబలైశృర్యంతో; ఉల్లసిల్లి= సంతసించి; మిమ్మున్‌= మిమ్మల్ని; (పాండవులను) అపజిత దర్పహీనులు+అగునట్టుగన్‌+చేసి= 
[ren ౧౧ ౧ 
జయింపబడని దర్పం లేనివారు అయ్యేటట్టు చేసి - దుర్ద్వమ దర్పహీనులగునట్లు చేసి; సమస్త భూపతిత్వపద ము= 
భూసా(మాజ్యాధిపత్య పదవిని; కంటిన్‌+ఏనియున్‌= పొందినప్పటికినీ; వృథా= వ్యర్ణమగు; రభసంబు= ఆర్భాటం; కర్గు 
పడుటన్‌= కర్గుడు చనిపోవటం చేతా; గురుండు= (ద్రోణుడు; మృతుండు+అగుటన్‌= చనిపోవటంచేతా; అది ఇంపుగాదు= 


అది(నా) ఇష్టం కాదు; 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ద్రుపదుడి కుమారులను గెలిచి భుజబల సంపదతో సంతోషంగా మీ అందరనూ 
దుర్షమ గర్వహీనులనుగా చేసి రాజ్యాధిపత్యము నందినప్పటికీ ఈ వృథార్భాటం కర్ణభీష్మద్రోణులు గతించటం 
వలన నాకు ట్రీతిని కలిగించదు. 
క _ తనవారు€ దాను€ గూడంగ | ననుభవసుఖ మందం డేని యది రాజ్యమె రా 

జునకు? భవత్పరిజనములు । ననుజన్ములు బ్రదికి; రేలు మఖిలధరిత్రిన్‌. 70 


ప్రతిపదార్థం: తనవారున్‌ తానున్‌ కూడ(గన్‌= తనవారును తానును కలిసి; అనుభవ సుఖము+అందండు+ఏని= అనుభవించదగిన 
సౌఖ్యం పొందనిచో; రాజునకున్‌= రాజైన వాడికి; అది రాజ్యమె?= ఆ రాజ్య మొక రాజ్యమా?; నీ సేవకులు; అనుజన్ములు= 
తోబుట్టువులు; (బ్రదికిరి= (బ్రతికిఉన్నారు; అఖిల ధరి(త్రిన్‌ ఏలుము= ప్రపంచమంతటిని ఏలుకొమ్ము. 


తాత్సర్యం: తన వారితో కలిసి అనుభవించదగు సుఖమే సుఖం. కాని, అది లేనిచో రాజునకు అది రాజ్యమూ కాదు. 
ఆ సుఖము సుఖమూ కాదు. నీ సోదరులు, సేవకులూ అందరూ బ్రతికే ఉన్నారు. ప్రపంచాన్నంతటినీ నీవే 
ఏలుకొమ్ము. 
క ఏనింక సమర మొల్ల మ। హీనాయక! నీక యుర్వి నిచ్చితి శాంతిం 

గానకు( జని వల్కలపరి | ధాను(డ నై తప మొనర్జెదను మునుల కడన్‌. 71 


ప్రతిపదార్థం: మహీనాయక!= ఓ రాజా!; ఏన్‌+ఇంకన్‌ సమరము+ఒల్లన్‌= నే నింక యుద్ధమున కిష్టపడను; నీకున్‌+అ= నీకే; 
ఉర్విన్‌+ఇచ్చితిన్‌; భూమిని(రాజ్యమును) ఇచ్చివేసినాను; శాంతిన్‌+కానకున్‌+చని= శాంతితో; అడవికి వెళ్ళి; వలర్కలపరిధాను. 
డను+ఐ= నార చీరలే బట్టలుగా కలవాడవై; మునులకడన్‌= తాపసుల వద్ద; తపము+ఒనర్భెదను= తపస్సు చేస్తాను. 


తాత్సర్యం: నా కింక యుద్దం వద్దు. ఓ రాజా! ఈ భూమిని నీ కిచ్చాను. శాంతంగా అడవులకు వెళ్ళి మునుల 
సన్నిధిని నారచీరలు కట్టుకొని తపస్సు చేసికొంటాను. 
ఆ. జడి వచ్చినాండ నుద్దతి నా కేల? । యుడుకు మాని నీవ యుర్వి యేలు 

గుట్టములును నేనుంగులు లేని బయలు నీ । తలనె కట్టికొనుము ధర్మతనయ! 72 
ప్రతిపదార్థం: ధర్మతనయ!= ధర్మరాజా!; ఓడి వచ్చినాండన్‌= ఓడిపోయివచ్చాను; ఉద్దతి= గర్వం; నాకున్‌+ఏల?= నా 


కెందుకు?; ఉడుకు మాని= తాపం వదలి; నీవ+ఉర్వి+ఏలు= నీవే భూమిని పాలించుకొమ్ము; గుజ్జములును+ఏనుంగులున్‌ 
లేని బయలు= గుర్రాలు, ఏనుగులు లేని బీడును; నీ తలనె కట్టికొనుము= నీ నెత్తినే కట్టుకొనుము. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఓడిపోయి వచ్చినాను. నా కెందుకయ్యా గర్వం? ఈ భూమిని నీవే పాలించుకొమ్ము. 
గుర్రాలు, ఏనుగులు లేని ఈ బీడును నీ నెత్తిపైననే కట్టుకొమ్ము'. 


చ. అన విని యన్వరేశ్వరుండు హాసముతో నతనింగుటించి యి 
ట్లను( 'దనుజానుజన్మసుహృదాప్త సహాయుల సన్న గాదె శ 
ల్యునిం గొని మమ్ము గెల్లి సకలోర్వియు నేలుట కుత్సహించి తీ 
పనవుట లేల? మాను మిది; పాటిగం బట్టుము లెమ్ము పోరికిన్‌. 73 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విన్నవాడై; ఆ+నరేశ్వరుండు= ఆ ధర్మరాజు; హాసముతోన్‌= నవ్వుతో; అతనిన్‌+గుజించి= 
ఆ దుర్యోధనుడి గూర్చి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అంటున్నాడు; తనుజ+అనుజన్మ+సుహృద్‌+ఆప్తసహాయులు= కుమారులు, 
సోదరులు, స్నేహితులు, ఆత్మీయులు, సహాయకులు; చన్నన్‌+కాదె?= పోయిన తరువాతనే కదా!; శల్యునిన్‌+కైకొని= శల్యుడిని 
తీసికొని; మమ్మున్‌ 7ెల్చి= మమ్ము జయించి; సకల+ఉర్వియున్‌= భూమండలమంతయు; ఏలుటకున్‌= పాలించటానికి; 
ఉత్సహించితి(వి= ఆసపడ్డావు; ఈ పనవుటలు= ఈ పైలుటలు; ఏల?= ఎందుకు?; మానుము= మానుకొనుము; ఇది 
పాటిగన్‌+పట్టుము= దీనిని ధర్మంగా ఎంచుము; పోరికిన్‌= యుద్దానికి; లెమ్ము= లే. 


తాత్సర్యం: ధర్మరాజు దుర్యోధనుడితో నవ్వుతూ ఇట్లా అన్నాడు: 'కుమారులు, తమ్ములు, ఆప్తజనాలు, సహాయంగా 
వచ్చేవారూ గతించిన తరువాతనే కదా శల్యుడిని తీసికొనివచ్చి మమ్ము గెల్చి భూమండలమంతా పాలించవలెనని 
ఆశపడ్డావు. ఈ (ప్రేలాపన లెందుకు గాని ధర్మం ఎంచి యుద్దానికి లెమ్ము. 


సీ నీయీగి నేను భూనాయకుం డగు టొల్ల । రాజకోటికిం బరిగ్రహము సనునె? 
నిను ననిం దెగటార్డి నేల బాలించెద । నను నోర్షితేని పెంపున సుఖింపు 
మేమిటి వాండవై యిచ్చితి పుడమి నీ । కనియెడు మాట యిట్లాడె దిపుడు 
నీవు ధరిత్రి యీ నేర్చిన గురుకులం । బునకు నిట్లాజడి. బోవ నేల? 


తే. శాంతి నొందుటకై ధర్మసం విభాగ । కరణ మొనరింపవచ్చినకమలనాభు 

వాక్యవృత్తి. బాటింపక వాండి సూది । మోపి నంతైన నుర్వి యీనోప నంటి. 74 
ప్రతిపదార్థం: నీ ఈగిన్‌= నీ దానాన్ని; ఏను= నేను; భూనాయకు(డు+అగుటన్‌+ఒల్లన్‌= రాజగుటకు ఇష్టపడును; రాజకోటికిన్‌= 
రాజులకు; పరి[గ్రహము= దానం తీసికొనటం; చనునె?= తగునా?; నినున్‌= నిన్ను; అనిన్‌= యుద్దంలో; తెగటార్చి= నాశనం 
చేసి; నేలన్‌= భూమిని; పాలించెదన్‌= పరిపాలన చేస్తాను; ననున్‌+ఓర్చితి(వి+ఏని= నన్ను ఓడించినట్టయితే; పెంపునన్‌= 
గొప్పగా; సుఖింపుము= సుఖించు; ఏమిటివాండవు+ఐ= ఏమంత గొప్పవాడవై; పుడమిన్‌= భూమిని (రాజ్యాన్ని); ఇచ్చితి(వి)?= 
ఇచ్చావు?; ఈక= ఇవ్వకుండా; అనియెడుమాట= అనే మాట; ఇపుడు= ఈ సమయంలో (అన్నీ కోలుపోయిన ఈ 
సమయంలో); ఇట్టు= ఈ రీతిగా; ఆడెదు= అంటున్నావు; నీవు ధరిత్రిన్‌+-ఈన్‌+నేర్చినన్‌= నీవు భూమిని ఈయగల్లిన వాడవే 
అయితే; కురుకులంబునకున్‌= కురువంశం కొరకు; ఇట్టు+ఆజడిన్‌+*పోవ నేల?= ఈ విధంగా నిందాపాత్రమై పో నేల?; 
శాంతిన్‌+ఒందుటకై= శాంతిని పొందటానికి గాను; ధర్మసంవిభాగ కరణము= న్యాయంగా భాగమును పరిష్కరించటం; 
ఒనరింపన్‌= చేయుటకు; వచ్చిన= వచ్చినటువంటి; కమలనాథువాక్యవృత్తిన్‌= శ్రీకృష్ణుడిమాట తీరును; పాటింపక= నడవకుండా; 
వాండిసూదిన్‌= వాడి అయిన సూదిని; మోపినంతైనన్‌= ఆన్బినంతకూడ; ఉర్విన్‌= భూమిని; ఈన్‌+ఓపనంటి(వి)= ఈయలేనన్నావు. 


తాత్సర్యం: నీ ఈ దానములో రాజగుటకు నేను అంగీకరించను. యుద్దంలో చంపి భూమిని పాలిస్తాను. నన్ను 
ఓడించినట్టయితే గొప్పగా సంతోషించుము. నీ వెవడ వని భూదానం ఇచ్చావు? ఈ సమయంలో ఇట్లా 
మాట్లాడుతున్నావేమిటి? నీవే భూమిని ఈయగల్షితే కురువంశం ఇట్టా నిందాపాత్రం కానేల? ధర్మపద్దతిలో భాగ 
పరిష్కారానికై వచ్చి మాట్లాడిన శ్రీకృష్ణుడి మాటలు లెక్కచేయకుండా వాడి సూది మొన మోపినంత భూమిని కూడ 
ఈయనన్నావు. 
క. ఏమి విధంబున( బొరలియు । భూమి కురునృపాల! నీకు. బుచ్చుకొనంగ రా 

కీమెయి దైన్యపడితి? నా । కేమార్గము వట్టి యిచ్చె దేర్పడం జెపుమా! 75 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురునృపాల!= కౌరవరాజు!; ఏమి+విధంబునన్‌= ఏ ప్రకారంగా; పొరలియున్‌= పొరలినప్పటికీ - శ్రమించి నప్పటికీ; 
నీకు భూమిన్‌!= నీకు భూమిని; పుచ్చుకొనంగ రాక= తీసికొన వీలుపడక; ఈ మెయిన్‌= ఈ విధంగా; దైన్యపడితి?= 
నీచస్థితికి వచ్చావు?; నా కే మార్గము పట్టి ఇచ్చెదు?= నాకు ఏ విధంగా ఇస్తావు?; ఏర్పడన్‌+చెపుమా!= స్పష్టంగా చెప్పుము! 


తాత్సర్యం: కౌరవరాజా! ఏ విధంగానూ - ఎంత పారలినా - ఎంత (శ్రమించినా; భూమిని తీసికొనటానికి నీకు 
వీలుపడక ఇంత నీచస్థితికి దిగజారావు? ఏ విధంగా దీనిని నాకిస్తావో స్పష్టంగా చెప్పుము. 


క. అరులకు సిరి యిచ్చితి నను । వెరవి డియుం గలండె? దీని విడువుము నాకున్‌ 
ధర యిచ్చి తేనియును నిను€। బొరిగొన కే విడువ నటిమి పోరుట యొప్పున్‌. 76 


ప్రతిపదార్థం: అరులకున్‌= వైరులకు; సిరి ఇచ్చితిన్‌+అను= సంపద నిస్తాననే; వెరవి(డియున్‌+కల(డె?= ఉపాయహీను 
డున్నాడా?; దీనిన్‌ విడువుము= ఈ (ప్రయత్నం మానుకొమ్ము; నాకున్‌ ధరఇచ్చితి(వి)+ఏనియును= నాకు నీవు భూమి 
నిచ్చినప్పటికిని; నినున్‌= నిన్ను; పొరిగొనక= చంపకుండా; ఏన్‌ విడువన్‌= నేను వదలను; అజీమిన్‌= ఆ(క్రమించి((క్రమ్ముకొని); 
పోరుట= యుద్దం చేయటం; ఒప్పున్‌= తగును. 


తాత్సర్యం: వైరులకు సంపద నిస్తాననే వెర్రివా డుంటాడా? ఈ ప్రయత్నాన్ని మానుకొనుము. నాకు ఒకవేళ ఈ 
భూమిని ఇచ్చినా నిన్ను చంపక వదలను. కనుక విక్రమించి యుద్దం చేయటమే తగును. 


క నాచేనీ ప్రాణంబులు । నీచే నా జీవితంబు నిజ మున్యవి యి 
న్నీచత యవకార్యము రా । జోచితకర్మకృత నిశ్చయు(డ వగుము నృపా!” 77 


ప్రతిపదార్థం: నృపా= రాజా!; నాచేన్‌ నీ ప్రాణంబులు= నీ ప్రాణాలు నాచేతను; నీచే నా జీవితంబు= నా ప్రాణం నీచేతను; 
ఉన్నవి= ఉన్నాయి; నిజము= అది సత్యం; ఈ+నీచతన్‌= ఈ నైచ్యం; అవకార్యము= చేయగూడని పని; రాజ+ఉచితకర్మ= 
విధి నిర్ణయించిన రాజులు చేయవలసిన పనియందు; కృతనిశ్ళయు (డవు+అగుము= నిశ్ళయించుకొన్నవాడవుకమ్ము. 


తాత్సర్యం: నీ ప్రాణాలు నాచేతిలోనూ నా ప్రాణాలు నీచేతిలోనూ ఉన్నాయి. ఇది నిజం. నీ ఈ నైచ్యం తగనిది, 
రాజులకు తగిన కర్మఅయిన యుద్దానికి దృఢనిశ్చయుడవు కమ్ము." 


వ. అని వెండియు నిట్లను 'జతుగృహంబు దహించితి, పాములం గఅపించితి, నీటం ద్రోయించితి, విషాన్నంబు 
వెట్టించితి; వెన్ని కపటోపాయంబలు సేసినను నీచేత జెడక యునికి యెటుంగవే? యింక నట్ల య 
మ్మాయలం బ్రయోజనంబు లేదు. 78 


ప్రతిపదార్థం: అని వెండియున్‌+ఇట్టు+అనున్‌= అని మరియు ఈవిధంగా అన్నాడు; జతుగృహంబు దహించితి(వి)= 
లక్కయింటిని కాల్బావు; పాములన్‌+కజపించితి(వి)= పాములచేత కరపించావు; నీటన్‌+(త్రోయించితి(వి)= నీటిలో త్రోయించావు; 
విషాన్నంబు పెట్టించితి(వ)= విషం కలిపిన అన్నమును పెట్టించావు; ఎన్ని కపట+ఉపాయంబులు చేసినను= ఎన్ని విధాలయిన 
కుట్రలు చేసినను; నీచేతన్‌+చెడక+ఉనికి= నీవలన నాశనం కాకుండటం; ఎయింగవే?= నీవు ఎరుగవా?; ఇంకన్‌+అట్లు+ అ= 
ముందు కూడా అట్లే; ఆ+మాయలన్‌+ప్రయోజనంబు లేదు= ఆ మోసాలవలన లాభంలేదు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 221 


తాత్సర్యం: (ధర్మరాజు ఇంకా ఇట్టా అన్నాడు) లక్కఇల్లు కాల్పించావు. పాములతో కరిపించావు. నీళ్ళలో తోయించావు, 
విషం కలిపిన అన్నం పెట్టించావు. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ నీవలన మేము నాశనం కాకుండా ఉండగలగటం 
నీకు తెలియదా? ముందుకూడా అట్టే ఆ విధమైన మోసాలవలన ప్రయోజనం లేదు. 


క లేలెమ్ము! బిరుద వై ర। మ్మాలమునకు; నీవు నెటు(గ దవ్విధము కడున్‌ 
మే లొండు తెరవు లే; దిం । కేల యొదింగి కష్టపడ? నరేశ్వర! చెపుమా! 79 
ప్రతిపదార్థం: నర+-ఈశ్వర!= ఓ రాజా!; లే లెమ్ము= త్వరగా లే; బిరుదువు+ఐ= వీరుడవయి; ఆలమునకున్‌= యుద్దానికి; 


రమ్ము= రా; నీవున్‌; ఎబుగుదు(వు); ఆ+విధము= ఆ రీతి-యుద్దానికి సిద్దపడటం; కడున్‌= మిక్కిలి; మేలు= మంచిది; 
ఒండు= వేరొక; తెరువులేదు= మార్గములేదు; ఇంక= ఇక; ఒదిగి= తొలగి; కష్టపడున్‌ ఏల?= కష్టపడుట ఎందుకు? చెపుమా. 


తాత్సర్యం: ఓ రాజా! లేచిరావయ్యా! యుద్దానికి రమ్ము! నీకు ఇంతకంటె మేలైన మార్గం వేరే లేదు. ఆ సంగతి 
నీకూ తెలుసు. ఇంకనూ దాగికొని బాధపడట మెందుకు?” 


వ. అని యివ్విధంబున నమ్మనుజేంద్రుండు మటియుం బలుక( బెటివారు నట్ల పలికి రనిన విని 
ధృతరాషుండు. 80 
ప్రతిపదార్థం: అని ఈ+విధంబునన్‌= అని ఈ (ప్రకారంగా; ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ ధర్మరాజు; మణియున్‌= 


ఇంకను; పలుకన్‌= మాటాడగా; పెఅవారును= ఇతరులు కూడా; అట్టు+అ పలికిరి= అదే విధంగా మాటాడారు; అనినన్‌ 
విని= అని (సంజయుడు) చెప్పగా విన్నవాడై; ధృతరా(ష్ట్రుండు. 


తాత్పర్యం: అని ఈ విధంగా ధర్మరాజు, మిగిలిన వారూ మాట్లాడారు.” అని సంజయుడు చెప్పగా విని 
ధృతరాష్ట్రుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “ఇట్లు జంకింపంబడి మటి యేమి సేసె | నాతనూజుండు? మున్ను నెన్న(డును జంక 
బడినవా(డు గాం డక్కట! పుడమి నాల్లు | సెఅంగులును వెజం దన పంపు సేయ బ్రదికి, 81 


ప్రతిపదార్థం: నా తనూజుండు= నా కుమారుడు; ఇట్టు జంకింపయబడి= ఈ విధంగా బెదరించబడి; మటీఏమి+చేసెన్‌?= 
ఇంకేమి చేశాడు?; మున్ను= పూర్వం; ఎన్నండును= ఎప్పుడు కూడా; జంకబడినవాండు= బెదరించబడినవాడు; కాండు= కాదు; 
అక్కట!= అయ్యో; పుడమి నాల్గు చెణుగులును= భూమి నాల్లు దిక్కులూ; వెజన్‌= భయంతో; తన పంపు+చేయన్‌ 
(బదికెన్‌= తన ఉత్తరువు పాటింపగా (బ్రతికాడు. 


తాత్సర్యం: “ఈ విధంగా బెదరించబడ్డ నా కుమారుడు ఇం కేమి చేశాడు? ఇదివరలో ఎపుడూ కూడా 
భయపెట్టబడినవాడు కాడు. నాల్లుదిక్కులూ తా నంటే భయపడుతూ తన ఆజ్ఞను పాటించే విధంగా (బ్రతికినవాడు. 
అయ్యో! 
క _ పరిజనహీనత దీనత6 । బొరసినయెడ ముట్టుకొని రిపుప్రకరము ని 

ష్టురవాక్యమ్ముల నమ్మెయి( । బరితాపము సేయ నేమిభంగి నిలిచెనో?' 82 


222 నీ వుదాంధ మహాభారతము 

౮౬ (5 
పతిపదార్లం: పరిజనహీనతన్‌= సేవకులు లేమిని; దీనతన్‌= దైన్నమును; పొరసిన+ఎడన్‌= కలిగినపుడు; ముట్లుకొని= తాకి; 
ర్త 9 టైణ్యు పె 


రిపు ప్రకరము= వైరిసమూహం; ఆ+మెయిన్‌= ఆ విధంగా; నిష్టురవాక్యమ్ములన్‌= కఠినమైన మాటలతో; పరితాపము+చేయన్‌= 
బాధించగా; ఏమి భంగిన్‌ నిలిచెనో?= ఏ విధంగా ((బ్రతికి) ఉన్నాడో!. 


తాత్పర్యం: సేవకులు లేకుండా దీనంగా ఉండగా వైరిసేన క్రమ్ముకొని, ఆ విధంగా నిష్టురమైన మాటలతో 
బాధించగా (దెప్పుడు మాటలతో తూలనాడగా) ఏ విధంగా ఉండగలిగాడో?' 


వ. అనుటయు సంజయుం డమ్మనుజపతి కిట్లనియె నట్లు ధర్మతనయుండును దమ్ములు గొడుకులును 
ద్రుపదపుత్రులును బొదువుకొని పలుకు పరుసని పలుకులుకు( జిత్తం బుత్తలపడ నాననంబు పల్లటిల్లC 
గరంబులు విదిర్షి దురం బొనర్జువాందై యప్పాండవాగ్రజున కిట్లనియె. 83 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; సంజయుండు; ఆ+మనుజపతికిన్‌+ఇట్ల్టు+ అనియెన్‌= సంజయు డా రాజుతో 
(ధృతరాష్టుడితో) ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; ధర్మతనయుండును+తమ్ములున్‌+కొడుకులును= ధర్మరాజును, 
వానితమ్ములును, కుమారులును; (ద్రుపదపుత్రులును= [ద్రుపదరాజు కుమారులును; పొదుపుకొని= చుట్టూ (క్రమ్ముకొని; 
పలుకు పరుసని పలుకులకున్‌= మాట్లాడే పరుషవాక్యాలకు; చిత్తంబు+ఉత్తలపడన్‌= మనసు చీకాకుపడగా; ఆననంబు 
పల్లటిల్లన్‌= మొగం చిన్నపోగా; కరంబులు విదిర్భి= చేతులు విదలించుకొని; దురంబు+ఒనర్భువాండు+ఐ= యుద్దం 
చేసేవాడై; ఆ+పాండవ+అ(గ్రజునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ పాండవుల అన్న అయిన ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 


తాత్పర్యం: సంజయుడు ధృతర్మాష్టుడితో ఈ విధంగా అన్నాడు: ధర్మరాజు, అతడి తమ్ములు, (ద్రుపద పుత్రులు 
చుట్టుకొని మాట్లాడే పరుషపు మాటలకు మనసు చీకాకుపడగా, మొగం చిన్నపోగా, చేతులు విదలించుకొని, 
యుద్దం చేసేవాడుగా ఆ ధర్మరాజుతో (దుర్యోధనుడు) ఈ విధంగా అన్నాడు: 


సీ. “మీ రేవురును బరివార బాంధవమిత్ర । సహితుల, రఖిలాస్త్రశస్తవంతు 
లరు, కరిస్యందనతురగసమేతుల; । రే నొకరుండ, విహినసహచ 
రత్వంబు విగతాయుధత్వంబు వాహన । హీనత నొందితి; నే విధమున 
నని యొనర్పంగ వచ్చు? నది గాక పోటుల । డస్పితి గడు; మీకు డప్పి లేదు; 


తే. వరుసం దగ నొక్క డొక్కండ వచ్చి పోరు | డిపుడ వెడలి మిమ్మందటి నెల్ల చెలులC 
జుట్టముల రూపుమాపెద( జుట్టుముట్టి । పలువు రొక్కనితోం బోరం బాడి యగునె? 84 


ప్రతిపదార్థం: మీరు+ఏవురును= మీ అయిదుగురూ; పరివార= సేనా పరివారంతో; బాంధవమిత్రసహితులరు= బంధువులతో, 
స్నేహితులతో కలిసి ఉన్నవారు; అభిల+అస్త్రశస్త్రవంతులరు= అన్ని అస్త్రశస్తాలను కలిగినవారు కూడాను; కరిస్యందన 
తురంగ సమేతులరు= ఏనుగులు, తేరులు, గుర్రాలతో కూడి ఉన్నవారు; ఏను+ఒకరుండన్‌= నే నొక్కడనే; విహినసహచరత్వంబు= 
తోడులేనితనం; విగత+ఆయుధత్వంబు= (యుద్దానికి కావలసినన్ని) ఆయుధాలు లేనితనం = వాహనహీనత= వాహనాలు 
లేకుండటం; ఒందితిన్‌= పొందాను; ఏ విధముగన్‌+అని+ఒనర్చగవచ్చున్‌?= ఎట్లా యుద్దం చేయాలి?; అది గాక= అంతే 
కాదు; పోటులన్‌= దెబ్బలవలన; కడున్‌ డస్పితిన్‌= మిక్కిలి అలసిపోయాను; మీకున్‌ డప్పి లేదు= మీకు (శ్రమ(కూడా) లేదు; 
వరుసన్‌= (క్రమంగా; ఒక్కడు+ఒక్కండు+ఆ వచ్చి= ఒకడొకడే వచ్చి; పోరుండు= యుద్దం చేయండి; ఇపుడు+అ+వెడలి= 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 223 
ఇపుడే (ఈ కొలను నుండి వెలువడి) వచ్చి; మిమ్మున్‌+అందణన్‌= మీ అందరినీ; ఎల్ల చెలులన్‌= స్నేహితులందరినీ; 


చుట్టములన్‌= బంధువులను; రూపుమాపెదన్‌= చంపుతాను; పలువురు= అనేకులు; చుట్టుముట్టి= (క్రమ్ముకొని; ఒక్కనితోన్‌+ 
పోరన్‌= ఒక్కడితో యుద్దం చేయటం; పాడి అగునె?= ధర్మమా? 


తాత్సర్యం: మీ ఐదుగురును సేనలతో బంధువులతో ఉన్నవారు, అఖిలాస్త్ర శస్తాలతో ఉన్నవారు, ఏనుగులు, 
రథాలు, గుర్రాలు కలిగినవారు, నేనా ఒక్కడను, సహచరులు, ఆయుధాలు, వాహనాలు లేనివాడిని. నేను ఏ విధంగా 
మీతో యుద్దం చేయగలను? అంతేకాక దెబ్బలవలన అలసి ఉన్నాను. మీరు ఏ (శ్రమా లేనివారు. ఏ విధంగా 
ఒక్కడనే మీతో యుద్దం చేయటం? (క్రమంగా ఒకరొక్కరే వచ్చి పోట్టాడండి. ఇపుడే వెలికి వచ్చి మీ అందరితో 
పోట్లాడి సమిత్రబాంధవంగా చంపుతాను. పెక్కుమంది ఒక్కడితో యుద్దం చేయటం న్యాయమా? 


వ. అట్లు మీరు సాలరేని. 85 


ప్రతిపదార్థం: అట్టు మీరు+చాలరేని= ఆ విధంగా మీరు సమర్గులు కాకుంటే. 


తాత్సర్యం: దానికి మీకు సామర్థ్యం లేకపోతే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. తమ్ముల నిన్ను! గేశవునితమ్ముని ద్రౌపదియన్నదమ్ములం 

గ్రమ్మన గీ టడంచెద నొకండన యే నిదె వచ్చి బాహుద 

ర్పమ్మున నిర్లవారమును భానుండు దోంచి సముజ్జ్వలాత్మతే 

జమ్మున రూపుమాపు క్రియ; సజ్జిత నిల్వుము సుస్థిరుండవై. 86 
ప్రతిపదార్థం: తమ్ములన్‌ నిన్నున్‌= నిన్నూ నీ తమ్ములను; కేశవుని తమ్మునిన్‌= సాత్యకినీ; (ద్రౌపది అన్నదమ్ములన్‌= (ద్రౌపది 
అన్ననూ, తమ్ములనూ; [గ్రమ్మనన్‌= వెంటనే; గీటడంచెదన్‌= నాశనం చేస్తాను(రూపుమాపుతాను); ఏను+ఒకండను+అ= 
నేనొక్కడనే; ఇదె వచ్చి= ఇదుగో వచ్చినవాడవై; బాహుదర్పమ్మునన్‌= భుజబలంతో; ఇర్లవారమును= చీకట్ల సమూహాన్ని; 
భానుండు+తోంచి= సూర్యుడు ఉదయించి; సముజ్ఞ్వలాత్మతేజమ్మునన్‌= మిక్కిలి వెలిగేతనకాంతితో; రూపుమాపు[క్రియన్‌= 
అణగార్చేటట్టు (సూర్యుడు తన వెలుగుతో చీకటిని పోగొట్టినట్టుగా); సుస్థిరుండవై నిల్వుము= సంసిద్దతతో గట్టిగా నిలబడుము. 


తాత్సర్యం: నేనొక్కడనే నిన్నూ, న్రీ తమ్ములనూ, సాత్యకిని, (ద్రౌపది అన్నదమ్ములనూ రూపుమాపుతాను. ఇదిగో 
వచ్చి భుజబలంతో సూర్యుడు ఉదయించి నిండైన వెలుగుతో చీకట్ల సముదాయాన్ని రూపుమాపినట్టుగా చంపుతాను. 
సంసిద్దతతో, దృఢంగా నిలుపుము. 


తే. వినుము నీకు గృష్ణునకును వెటిచి కాదు । ముంద రేనట్టు లాడుట యెందు. జెల్లు 
సమరధర్మంబు తెజంగు దెల్లముగ నెల్ల । వారలకు. దెల్పుటకు6 గాని వసుమతీశ! 87 


ప్రతిపదార్థం: వసుమతీశ= ఓ రాజా!; వినుము; ముందర= ఇంతకు మునుపు; ఏన్‌+అట్టులు+ఆడుట= నేనావిధంగా 
మాట్లాడటం; ఎందున్‌= ఎక్కడనైనా; చెల్లు= సరిపోవునట్టి; సమరధర్మంబు తెజంగున్‌= యుద్దన్యాయం; ఎల్లవారలకున్‌= 

(30) a (30) ల ఠా (30) 
అందరకూ; తెల్లముగన్‌= స్పష్టంగా; తెల్పుటకున్‌+కాని= తెలియటానికే గాని; నీకున్‌ కృష్ణునకును వెజచి కాదు= నీకూ 
కృష్ణుడికీ భయపడికాదు. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ రాజా! వినుము. నీకూ శ్రీకృష్ణుడికీ భయపడికాదు. యుద్ద నీతిని అందరకూ తెలియచేయటానికే 
ఇంతవరకు నే నా విధంగా మాట్లాడాను. 


వ. నేడు మిమ్మందటి సమయించి భీష్మద్రోణకర్ణభగదత్తబాహ్లికజయద్రథశకునిశల్యాదు లగు బంధుమిత్ర 
సహాయుల బుణంబు దీరెది నని పలికినం బాండవాగ్రజుం డి ట్లనియె. 88 


ప్రతిపదార్థం: నేండు= ఈ దినం; మిమ్ము+అందజన్‌ సమయించి= మీ అందరిని చంపి; భీష్మద్రోణకర్ష భగదత్త బాహ్లిక 
జయ[ద్రథ శకుని శల్య+ఆదులగు= భీష్ముడు, (ద్రోణుడు, కర్గుడు, భగదత్తుడు, బాహ్హికుడు, సైంధవుడు, శకుని, శల్యుడు 
మొదలైన; బంధుమిత్ర సహాయుల బుణంబు+తీర్చెదన్‌= బంధువుల, మిత్రుల, సహాయుల బుణం తీరుస్తాను; అని 
పలికినన్‌= అని మాట్లాడగా; పాండవ+అ(గ్రజుండు+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ రోజు మీ అందరిని చంపి, భీష్మ ద్రోణ కర్ణ భగదత్త బాహ్లిక జయ।॥ద్రథ శకుని శల్యాదులయిన 
బంధుమిత్రుల, సహాయుల బుణం తీర్చుకొంటాను” అని మాట్లాడిన దుర్యోధనుడితో ధర్మరాజు ఈ విధంగా 
అన్నాడు: 
చ. “సమరము పాడి నీ వెఠటింగి శత్రుల గెల్వంగ నుత్సహించు టొ 

ప్ప మనుజనాథ! యొక్కండును బూని మహాద్దుతబాహుసంపదన్‌ 

మము వడి. దా(కెదం బిలుకు మార్జెద నంట యుదాత్త మైనధై 

ర్యమహిమ గాదె! యి ట్లనిన యంతన యే నటు లేల చేసెదన్‌? 89 


ప్రతిపదార్థం: మనుజనాథా!= ఓ రాజా!; సమరము పాడి= యుద్దనీతి; నీవు+ఎటీగ= నీవు తెలిసికొని; శయ్రలన్‌+గెల్వంగన్‌= 
వైరులను గెలవటానికి; ఉత్సహించుట+ఒప్పున్‌= ఆసక్తి చూపటం తగును; ఒక్కండును పూని= ఒక్కడే ప్రయత్నంతో; 
మహాద్భుత బాహుసంపదన్‌= గొప్పగా అబ్బురమును గల్లించే భుజబలంతో; మము వడిన్‌+తాశెదన్‌= మమ్ము - త్వరగా 
ఎదిరిస్తాను; పిలుకుమార్చెదన్‌+అంట= చంపెదననటం; ఉదాత్తమైన ధైర్యమహిమ+కాదె!= గొప్ప ధైర్యశక్తి కదా!; ఇట్టు+అనిన 
అంతనన్‌= ఈ విధంగా అన్నమా(త్రాన; ఏన్‌+అటుల+ఏల చేసెదన్‌?= నే నా విధంగా ఎందుకు చేస్తాను? 


తాత్సర్యం: ఓ రాజా!, యుద్దధర్మాన్ని తెలిసి వైరులను గెలువటానికి నీవు ఆసక్తి చూపటం తగిఉన్నది. నీ వొక్కడివే 
భుజబలంతో మా అందర నెదుర్కొని చంపెద నంటున్నావు. అది మిక్కిలి గొప్పదే. అంతమాత్రాన నే నా విధంగా 
ఎందుకు చేస్తాను. 


చ. వలసిన యస్ర్త్రశస్త్రములు వాహనముం గొను; మొక్కరుండ నిన్‌ 
గలన జయించువా( డతనిగర్వము నీ వడంగించితేని యీ 
యిల సకలంబు గైకొని వహింపుము రాజ్యవిభూతి; వాండు నిన్‌ 
దలపడి పోరు జుట్టలును దక్కటివారలు నిల్చి చూడంగన్‌.' 90 


ప్రతిపదార్థం: వలసిన= అవసరమైన; అస్త్ర, శస్రములు= మం(త్రసహిత బాణాలూ, మం(త్రరహితబాణాలూ; వాహనమున్‌= 


వాహనాన్నీ; కొనుము= తీసికొమ్ము; నిన్‌= నిన్ను; ఒక్కరుండు+అ= ఒకడే; కలనన్‌= యుద్దంలో; జయించువాండు= 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 225 
జయిస్తాడు; అతని గర్వమున్‌= ఆతడి పొగరును; ఈపు= నీవు; అడ.గించితి(వి+ఏని= అణచినట్టయితే; ఈ+ఇల 
సకలంబు= ఈ భూమి (రాజ్యం) మొత్తం; కైకొని= తీసికొని; రాజ్యవిభూతి= (ప్రభుత్వ వైభవం; వహింపుము= పొందుము; 
వాండు= (నీతో ఎదురొడ్డిపోరే) వాడు; చుట్టలును= బంధువులూ; తక్కటివారలున్‌= మిగిలినవారూ; నిల్సి= నిలబడి; 
చూడంగన్‌= చూస్తూ ఉండగా; నిన్‌= నిన్ను; తలపడి= ఎదుర్కొని; పోరున్‌= యుద్దంచేస్తాడు. 


తాత్సర్యం: దుర్యోధనా! నీకు అవసరమైన అస్త్రశ[స్తాలను వాహనాన్నీ తీసికొమ్ము. యుద్దంలో నిన్ను మా పక్షంనుండి 
ఒక్కడే ఎదిరిస్తాడు. అతడి గర్వాన్ని నీవు అణచగలిగితే ఈ రాజ్యాన్నంత నీవే (గ్రహించి దాని వైభవాన్ని 
అనుభవించుము. అతడు ఇక్కడి చుట్టాలూ, మిగిలినవారు నిలబడి చూస్తూ ఉండగా నిన్ను ఎదిరించి యుద్దం 
చేస్తాడు. 


వ. అనిన విని భవన్నందనుండు ధర్మనందనున కి ట్లనియె. 91 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్టా అనగా; విని; భవత్‌+నందనుండు= నీ కొడుకు; ధర్మనందనునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్లు సమాధానం ఈయగా, దానికి నీ కొడుకు ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


చ. “అరదము లెక్కి ఘఫోరవివిధాస్త్రచయంబుల మున్ను పోరమే? 
నరవర! క్రొత్తచందము రణంబు కరంబు ప్రియంబు సేయు; ని 
ష్టురగదలం బదాతు లయి శూరతయున్‌ మహనీయధీరతా 
స్పురణమునుం బొగడ్త వడ( బోరుట మే లని నిశ్చయించితిన్‌. 92 


ప్రతిపదార్థం: నరవర!= రాజా! అరదములు+ఎక్కి= తేరులమీది కెక్కి; ఘోర= భయంకరమయిన; వివిధ+అస్త్రచయంబులన్‌= 
అనేకములయిన అస్త్రములతో; పోరమే?= యుద్దం చేయలేదా?; (క్రొత్త్రచందము రణంబు= (క్రొత్తపద్దతి యుద్దం; ప్రియంబు+ 
చేయున్‌= (పీతికొల్పుతుంది; నిష్ట్ణుర= కఠినమయిన; గదలన్‌+పదాతులు+అయి= గదలతో కాల్బంటులై; శూరతయున్‌= 
శౌర్యమును; మహనీయ= గొప్పది అయిన; ధీరతాస్సురణమునున్‌= ధైర్యస్ఫూర్తి; పొగడ్త+పడన్‌= క్రీరనీయం కాగా; పోరుట; 
మేలు+అని నిశ్చయించితిన్‌= మంచి దని నిర్లయించుకొన్నారు. 


తాత్సర్యం: 'రథాలమీది అనేకాస్త్ర శస్తాలతో ఇదివరలో భయంకరంగా యుద్దం చేశాం కదా! ఓ రాజా! ఇప్పుడు 
(కొత్త రకమయిన యుద్దం నాకు సంతోషదాయకం. భయంకరమయిన గదను చేతబూని కాల్చ్బలంవలె నేలపై 
నిలిచి, మగటిమి, శౌర్యమూ తెలియగా, గొప్పగా యుద్దం చేయటం మంచి దని నిశ్చయించాను. 


తే. వింతకూరలు గుడుపున వేడ్క సేయు । భంగి సంగ్రామమున నూత్నభంగు లెడంద 
గౌతుకము సేయు. గావున గద ధరించి । నిను సహోదరులను యోధులను జయింతు.” 93 


ప్రతిపదార్థం: వింత కూరలు= అబ్బురమయిన కూరలు; కుడుపునన్‌= తినుటకు; వేడ్కచేయు= ఆసగొలుపు; భంగిన్‌= 
రీతిలో; సంగ్రామమునన్‌= యుద్దంలో; నూత్నభంగులు= (క్రొత్తపద్దతులు తెలియగా; ఎడందన్‌= మనసులో; కౌతుకంబు 
చేయున్‌= ఆసగొల్పుతాయి; కావునన్‌= కనుక; గద ధరించి= గదను పూని; నిను సహోదరులను యోధులను జయింతున్‌= 
నిన్నూ, తోబుట్టువులనూ, వీరులనూ జయిస్తాను. 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భోజనంలో (క్రొత్తకూరలు ఆసక్తి గొలిపే విధంగా యుద్దంలో (క్రొత్త పద్దతులు హృదయానికి ఉల్లాసం 
కలిగిస్తాయి. కాబట్టి గదతో నిన్నూ, నీ సోదరులనూ, వీరులనూ జయిస్తాను.” 


చ.  అనుటయు. బొంగి ధర్మసుతు. డాతనితో 'గద నొక్కరుండ నేం 

గొనియెద నీదుప్రాణము లకుంఠితబాహువిలాసభాసి నై' 

యనవుడు బుట్ట లోపలి మహాభుజగేంద్రుండు రోంజునట్టు రోం 

జె నధిప! య వ్విభుండు దనచిత్తము నప్పలుకుల్‌ గలంచినన్‌. 94 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా! అనుటయున్‌= (దుర్యోధనుడు అట్టా అనగా)అనగా; పొంగి= ఉప్పొంగి; 
ధర్మసుతుండు= ధర్మరాజు; ఆతనితోన్‌= దుర్యోధనుడితో; గదన్‌= గదతో; ఒక్కరుండన్‌= ఒకడినే; అకుంఠిత బాహు 
విలాసభాసినై= కుంటుపోని భుజశక్తితో (ప్రకాశిస్తూ; నీదుప్రాణములు+కొనియెదన్‌= నీ (ప్రాణాలు తీస్తాను; అనవుడున్‌= 
అనగా; తన చిత్తమును= తన మనసును; ఆ+పలుకుల్‌= ఆ ధర్మరాజు మాటలు; కలంచినన్‌= కలతచెందించగా; ఆ+ 
విభుండు= ఆ దుర్యోధనుడు; పుట్టలోపలి= పుట్టలోఉన్న; మహాభుజగ+ఇం[ద్రుండు= పెనుబాము; రోజునట్టు= బుసకొట్టేటట్టుగా; 
రోంజెన్‌= బుసకొట్టాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అనగా ధర్మరాజు ఉప్పొంగి దుర్యోధనునితో గదతో నేనొక్కడనే మొక్కవోని 
భుజశక్తితో ప్రకాశిస్తూ నీ ప్రాణాలు తీస్తాననగా ఆ మాటలు తన చిత్తాన్ని కలత చెందించగా ఆ దుర్యోధనుడు 
పుట్టలోని పెనుపాము రోజినట్టుగా రోజినాడు. 


విశేషం: అలం: ఉపమ. 


దుర్యోధనుండు గదామండితుం డై హదంబు వెడలివచ్చుట (సం. 9-31-45) 


వ. అట్లు నిశ్వాసంబు నిగుడ నొడలు పొంగ౯ బటుకశాఘాతంబునం గెరలు శూకలాశ్వంబుచందంబున. గెరలి 
జలస్తంభం బుడిపికొని మడువు సంక్షోభింప నపహసిత శైలసారోదారంబును గనకపట్టికామండితంబును 
నైన; గదాదండంబు విపులాంసపీఠంబున నమర్హుకొని వెడలె నట్లు సంరంభవిజృంభితుందై. 95 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; నిశ్వాసంబు= నిట్టూర్పు; నిగుడన్‌= రాగా; ఒడలు పొంగన్‌= శరీరం ఉప్పాంగగా; 
పటుకశాఘాతంబునన్‌= కటువైన చబుకు దెబ్బతో; కెరలు శూకల+అశ్యంబు చందంబునన్‌= విజృంభించే పొగరుబోతు 
గుర్రంవలె; కెరలి= విజృంభించి; జలస్తంభంబు+ఉడిపికొని= నీటిలో ఉన్న(కట్టును) వదలుకొని; మడువు= ఆ నీటిమడుగు; 
సంక్షోభింపన్‌= అల్లకల్లోలం కాగా; అపహసిత శైలసార+ఉదారంబును= కొండను పరిహసించే గొప్పదనం కలదియు; 
కనకపట్టికామండితంబును= బంగారపు పట్టికతో అందమైనదియును; అయిన= అయినట్టి; గదాదండంబు= పొడవగు 
కాడతో ఉన్న గద; విపుల+అంసపీఠంబునన్‌= విశాలమయిన భుజంమీద; అమర్చుకొని వెడలెన్‌= పెట్టుకొని వెడలివచ్చాడు; 
అట్టు= ఆ విధంగా; సంరంభవిజృంభితుండు+ఐ= అట్టహాసంతో దూకుతున్నవాడై. 


తాత్సర్యం: ఆ విధంగా నిట్టూర్పులు వదలుతూ రాగా, ఒడ లుప్పొంగగా, చబుకుదెబ్బయొక్క తీవ్రతతో 
విజృంభించే పొగరుబోతు గుర్రంమాదిరిగా విజృంభించి, జలస్తంభనస్థితిని వదలివేసి ఆ నీటి మడుగు అల్లకల్లోలం 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 227 


కాగా, కొండ కారిన్యాన్ని ఎగతాళి చేసే గొప్పదనం కలదీ, బంగారుపట్టీతో పొడవుగా ఉన్నదీ అయిన గదాదండాన్ని 
విసతమైన తన భుజపీఠం మీద పెట్టుకొని దుర్యోధనుడు వెడలివచ్చాడు. ఆ విధంగా అట్టహాసంతో దూకుతున్నవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


తే. గదయుందానును రుచిరశ్ళంగమున( బొల్టు । పర్వతము గ్రేణి సేయు నీపట్టి. జూచి 
కాలదండంబు చేకొని లీల దోంచు | జముని(గా మది. దలంచిరి జనము లెల్ల. 96 


ప్రతిపదార్థం: గదయున్‌+తానును= తానూ గదయు; రుచిర శృంగరమునన్‌+పొల్చు= అందమైన శిఖరంతో ఒప్పునట్టి; 
పర్వతమున్‌+క్రేణిచేయు= కొండను పరిహాసం చేసే; నీ పట్టిన్‌+చూచి= నీ కుమారుడిని చూచి; కాలదండంబు చేకొని= 
కాలదండాన్ని పట్టుకొని; లీలన్‌+తో(చు= అలవోకగా కనుపించే; జమునిన్‌+కాన్‌= యముడిగా; జనములు+ఎల్లన్‌= మనుజులంతా; 
తలంచిరి= మనసులో భావించారు. 


తాత్సర్యం: గదతోపాటు తాను అందమైన శిఖరంతో వెలిగే పర్వతాన్ని పరిహసించే నీ కొడుకును చూచి, 
జనులందరూ అతడిని కాలదండంతో అవలీలగా తిరిగే యముడిగా భావించారు. 


విశేషం: అలం: విషమం. (భ్రాంతి (ఉపమేయానికి ఉపమానంకంటె ఆధిక్యం చెప్పబడినందువల్ల అలంకారం విషమం.) 


వ. అతని గనుంగొని పాంచాలురును బాండవులును. 97 


ప్రతిపదార్థం: అతనిన్‌+కనుంగొని= అతడిని చూచి; పాంచాలురును; పాండవులును. 


తాత్సర్యం: అతడిని చూచి పాంచాలురూ, పాండవులూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. చిటుతనగవుతో నొండొరు చేతు లప్ప । ఆంచి నిర్ణరసంతోషలీల నొప్పి; 

రమ్మహీనాధు( డయ్యపహాస మెటి(గి । బొమలు ముడివడ( గను(గవ( బొడమఈ గెంపు. 98 
ప్రతిపదార్థం: చిణుతనగవుతోన్‌= చిరునవ్వుతో; ఒండొరుచేతులు= ఒకరొకరి చేతులు; అప్పళించి= చప్పట్లు చరచి; నిర్భర 
సంతోషలీలన్‌+ఒప్పిరి= అధికమైన సంతసంతో ఒప్పారు; ఆ+మహీనాథు(డు= ఆ రాజగు దుర్యోధనుడు; ఆ+అపహాసము+ 
ఎజీంగి= ఆ పరిహాసాన్ని తెలిసికొని; బొమలు ముడివడన్‌= కనుబొమలు సుళ్ళు తిరుగగా; కనుగవన్‌= కనుదోయిలో; కెంపు 
పొడమన్‌= కోపం కలుగగా; 


తాత్సర్యం: (పాంచాల పాండవులు) చిర్ష్నగవుతో ఒకరొకరు చేతులు చరచి విపరీతమైన సంతోషంతో ఒప్పిఉన్నారు. 
ఆ దుర్యోధను డా పరిహాసం (గ్రహించి కనుబొమలు ముడిపడగా రెండు కన్నులలోను ఎ(ర్రజీర కలుగగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


వ. కోపావేశంబు నొంది యుద్వృత్తతారకంబుల వారల నెల్ల నాలోకించి. 99 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కోప+ఆవేశంబున్‌+ఒంది= కోపంతో ఉద్వేగపడి; ఉద్వుత్త తారకంబులన్‌= పైకెత్తబడిన కనుగ్రుడ్లతో; వారలన్‌+ 
ఎల్లన్‌= వారందరినీ; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: కోపోద్వేగంతో పైకెత్తబడిన కనుగ్రుడ్లతో వారందరిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క 'ఈ గెలి వే లార్జెద బా। హాగర్వము మెజియ మిమ్ము నందబిను మహీ 

భాగమున గూల్చి నెటిపెద | నాగద బలు పెట్టు లైన నగు డందా/శన్‌. 100 
ప్రతిపదార్థం: ఈ గెలివి= ఈ సంతోషం; ఏల?= ఎందుకు?; బాహాగర్వము మెజయన్‌= భుజబలం (ప్రకాశించగా; 
అతిశయించగా; మిమ్మున్‌+అందజును= మీ అందరినీ; మహీభాగమునన్‌+కూల్చి= భూమిమీద పడగొట్టి; ఆర్బెదన్‌= అరుస్తాను; 
ఎట్టులైనన్‌= ఏమయినప్పటికిని; నా గద= నా గదయొక్క; బలుపున్‌= బలమును; నెజపెదన్‌= (ప్రదర్శిస్తాను; అందా(కన్‌= 
అంతదాక; నగు(డు= నవ్వండి. 


తాత్సర్యం: ఈ సంతోషం ఎందుకు? నా భుజబలం మెరయగా మీ అందరినీ భూమిమీద పడగొట్టి నా గద 
యొక్క బలాన్ని ప్రదర్శింపజేస్తాను. అంతవరకు మాత్రమే మీరంతా నవ్వండి.” 


తే. అనుచు బోటుల( దొరుంగు రక్తాంబుధార | లంగమెల్లను గప్పిన నప్పు డొప్పె 

గావిసెలయేటు లెల్లెడం గలయ' బర్వ( । బొలుచు కులపర్వతంబు చాడ్చున నతండు. 101 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; పోటులన్‌= దెబ్బలనుండి; తొరు(గు= కారుతున్న; రక్త+అంబుధారలు= నెత్తురుచారికలు; 
అంగము+ఎల్లను కప్పినన్‌= ఒడలంతా కప్పగా; అప్పుడు= ఆ సమయంలో; కావిసెలయేజులు= ఎగ్రనికొండవాగులు; ఎల్లెడన్‌ 
కలయన్‌+పర్వన్‌= అన్ని దిక్కులందును (అంతటను) వ్యాపించగా; పొలుచు= ఒప్పు; కులపర్వతంబు చాడ్పునన్‌= కులపర్వతంవలె; 
అతండు ఒప్పెన్‌= ఆ దుర్యోధనుడు భాసించాడు. 


తాత్సర్యం: అంటూ దెబ్బల నుండి జాలువారే నెత్తురు చారికలు ఎర్రని కొండవాగులవలె అన్నిదిక్కులకు 
వ్యాపించగా, కులపర్వతంవలె అతడు ఒప్పారాడు. 


విశేషం: అలం: ఉపమ. పర్వతోపమ వలన దుర్యోధనుడి ధైర్యస్టైర్యాలు తెలుస్తున్నాయి. 


వ. అట్లు ఘోరాకారుండై నిలిచి నీ కొడుకు పాండురాజుకొడుకులు బంధుమిత్రుపరివారసమేతంబుగా నడరి 

యొక్క పెట్ట తన్నుం బొదువుదు రని శంకించి పాండవాగ్రజుదెసం గనుంగొని. 102 
ప్రతిపదార్థం: అట్టు ఘోర+ఆకారుండు+ఐ నిలిచి= ఆ విధంగా భయంకరమూర్తిగా నిలిచి; నీ కొడుకు= నీ కుమారుడు; 
పాండురాజు కొడుకులు= పాండు కుమారులు; బంధుమిత్ర పరివారసమేతంబుగాన్‌= బంధువులతోను, స్నేహితులతోను, 
సేవకులతోను కలసి; అడరి= విజృంభించి; ఒక్కపెట్టన్‌= ఒక్కుమ్మడిగా; తన్నున్‌+పొదువుదురు+అని శంకించి= తనను 
క్రమ్ముకొంటారని అనుమానించి; పాండవ+అ(గ్రజు+దెసన్‌+కనుంగొని= ధర్మరాజు దిక్కుచూచి. 


తాత్సర్యం: ఆ విధంగా భయంకరాకారుడై నిలిచిన నీ కుమారుడు పాండవులూ, వారి బంధుమి(త్రులూ, సేవకులూ, 
విజృంభించి ఒక్కుమ్మడిగా తనను (క్రమ్ముకొంటారని అనుమానించి, ధర్మజుడి దెస చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 229 


ఉ. 'రండిట యొక్క( డొక్కండ దురం బొనరింప6గ; మీరు పల్వు రొ 
క్కండను నేను; హేతిహతకాయత డస్ఫినవాండి నన్న నా 
తం 'డభిమన్యు బాలుని నధర్మత( బ్రౌఢు లనేకయోధు లొ 
క్కండన కెట్లు చంపి? రటు గాం గొను మిబ్బవరంబు'నావుడున్‌. 103 


ప్రతిపదార్థం: రండు+ఇట= ఇటురండి; ఒక్కండు+ఒక్కండ= ఒకడొక్కడే; దురంబు+ఒనరింప(గన్‌= యుద్దం చేయటానికి; 
మీరు పల్వురు= మీరు చాలామంది; ఒక్కండను నేను= నే నొక్కడనే; హేతిహత కాయతన్‌= కత్తిదెబ్బలు కల దేహంతో; 
డస్పినవా(డన్‌= అలసినవాడను; అన్నన్‌= అనగా; ఆతండు= ఆ ధర్మరాజు; బాలునిన్‌= పసివాడిని; అభిమన్యున్‌= అభిమన్యుడిని; 
అధర్మతన్‌= అన్యాయంగా; (ప్రాఢులు= నేర్పరులు; అనేకయోధులు= చాలామంది వీరులు; ఒక్కండు+అనక= ఒక్కడేఅని 
తలచకుండా; ఎట్టు చంపిరి?= ఏ విధంగా చంపారు; ఈ+బవరంబున్‌= ఈ యుద్దంలో కూడ; అటుగాన్‌= ఆ విధంగానే; 
కొనుము= తీసికొనుము. 


తాత్పర్యం: దుర్యోధనుడు ధర్మరాజుతో 'ఒకరొక్కరే యుద్దానికి ఇటు రండి. మీ రనేకులు నే నొక్కడనే. 
కత్తివ్రేటులతో చాలా అలసిపోయాను.” అనగా ధర్మరాజు అభిమన్యుని 'పసివాడని ఎంచకుండా ్రాఢులైన మీ 
రనేకులు యోధవరులు ఏ విధంగా చంపారు? ఇపు డీ యుద్దం కూడా అటులే అనుకొనుము' అని అనగా. 


వ. _ నిరుత్తరుం దై యున్న భవత్తనయున కా ధర్మతనయుం డిట్లనియె. 104 
ప్రతిపదార్థం: నిరుత్తరుండు+ఐ+ఉన్న= బదులు చెప్ప జాలకఉన్న; భవత్‌+*తనయునకున్‌= నీ కుమారుడితో; ఆ 
ధర్మతనయుండు+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: మారు పలుకలేక నిలిచిఉన్న నీ కొడుకుతో ధర్మరాజు ఇట్టా అన్నాడు. 


క. 'ఏ నట్లు సూపి చెప్పితి(। గాని యది రణంబుపాడి గామి యెజుంగుదున్‌; 
రా నీను నీదుపయి మ । త్వైనికులను వెబివ కాయితము గమ్ము నృపా! 105 
ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; ఏను+అట్టు చూపి చెప్పితిన్‌కాని= నేనా విధంగా ఎత్తి చూపి చెప్పాను గాని; రణంబుపాడి= 


యుద్దధర్మం; అది కామి= అది కాకపోవటం; ఎయింగుదున్‌= తెలిసినవాడను; మత్‌+సైనికులను= నా సేనలను; నీదుపయిన్‌= 
నీ మీదకు; రానీను= రానియ్యను; వెజవక= భయపడక; ఆయితము+కమ్ము= సిద్దపడుము. 


తాత్సర్యం: 'నే నా విధంగా ఎత్తి చూపాను. కానీ యుద్దధర్మం అది కాదని నాకు తెలుసు. నా సేనను నీమీదకు 
రానీయను. భయపడకుండా సిద్దం కమ్ము. 


క తల సక్కముడిచికొని ద్రిం | డలవడ బంధించి పోరి కమరి నిలువు; నీ 
వలచిన యట్టివ యిచ్చెద । నలఘశిరస్తాణ కంకటాదులు నెమ్మిన్‌. 106 
తా 


ప్రతిపదార్థం: తల+చక్కముడిచికొని= తలను బాగా కట్టుకొని(జుట్టును ముడివేసికొని); [ద్రిండు+అలవడన్‌ బంధించి= తల 
వెనుక (మెత్తదనమునకై) దిండొక దానిని కట్టుకొని; పోరికిన్‌= యుద్దానికి; అమరి నిలువు= బాగా నిలబడుము; నీ వలచిన 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 

యట్టివ= నీవు ఇష్టపడినవాటినే; అలఘు= పెద్దవి అయిన; శిర్మస్తాణ కంకట+ఆదులు నెమ్మిన్‌= తలకును ఒంటికినీ రక్షలైన 
కవచాదులను; నెమ్మిన్‌= (ప్రీతితో; ఇచ్చెదన్‌= ఇస్తాను; 

తాత్సర్యం: తల జడను బాగా కట్టుకొని, తలక్రింద దిండును కట్టుకొని యుద్దానికి వచ్చి నిలువుము. నీకు నచ్చిన 
వాటిని తలకు ఒంటికి సరిపడే కవచాలను ఇస్తాను. 

వ. మటియు నొక్క తెటింగు నీమనంబున మెచ్చును నచ్చెరువును నెలకొనం బలికెద; నాకర్ణింపుము. 107 
ప్రతిపదార్థం: మజియున్‌+ఒక్క తెజంగు= ఇంకొక విధం; నీ మనంబునన్‌= నీ మనసుతో; మెచ్చును+అచ్చెరువును; 
మెప్పూ. ఆశ్చర్యమూ; నెలకొనన్‌= కుదురుకొనే విధంగా; పలికెదన్‌= మాటాడుతాను; ఆకర్షింపుము= వినుము. 
తాత్సర్యం: ఇంకొక విధం నీ మనసులో మెప్పు, ఆశ్చర్యం కుదిరేటట్టుగా మాటాడుతాను. వినుము. 


తే.  ఏటికొను మీవు నొకని మాయేవురందు; । వాండు నీతోడ గద. బోరువాండు; వాని. 
జంపి మహి యేలు; వానిచే. జచ్చి త్రిదివ । సౌఖ్య మొందుము; చేసితి సమయ మేను.” 108 


ప్రతిపదార్థం: మా ఏవురు+అందున్‌+ఒకనిన్‌= మా అయిదురుగురితో ఒకడినిని; ఈవున్‌+ఏటికొనుము= నీవు ఎంచుకొనుము; 
వాండు= అతడు; నీతోడన్‌= నీతో; గదన్‌+పోరువాడు= గదతో యుద్దం చేయగలడు; వానిన్‌= ఆతడిని; చంపి= నాశనంచేసి; 
మహి+ఏలు(ము)= భూమిని పాలించుము(లేదా); వానిచేన్‌+చచ్చి= ఆతడిచేతలో చనిపోయి; త్రిదివసౌఖ్యము= స్వర్గసౌఖ్యమును; 
ఒందుము= పొందుము; ఏను+సమయము+చేసితిన్‌= నేను ప్రమాణం చేస్తున్నాను. 


తాత్సర్యం: మా ఐదుగురిలో ఒకడిని ఎన్నుకొనుము. వాడు నీతో యుద్దం చేస్తాడు. వాడిని చంపి మొత్తం రాజ్యాన్ని 
ఏలుకొనుము. (లేదా) వాడివలన చచ్చి దేవలోకసుఖాన్ని పొందుము. నే నీ (ప్రతిజ్ఞ చేస్తున్నాను.” 

వ. అని పలికి యుజ్ఞ్జ్వల వివిధవర్మంబు లాతని ముందటం బెట్టించి. 109 
ప్రతిపదార్థం: అని పలికి= అని మాటాడి; ఉజ్జ్యల= కాంతిమంతాలైన; వివిధ వర్మంబులు= నానా విధాలయిన కవచాలను; 
వానిముందటన్‌+పెట్టించి= ఆ దుర్యోధనుడి ముందుంచి. 

తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా మాట్లాడి, కాంతిమంతాలయిన అనేక కవచాలను అతడి ముందు పెట్టించి. 


క “విను జీవముతో నిన్నుం । జననిచ్చుట యొండు దక్క సమరంబున గో 
రినయది నీ కొసంగిద; నిం । తన చెడియెనె యకట! యన్నదమ్ముల కూర్ముల్‌?' 110 
ప్రతిపదార్థం: విను; నిన్నున్‌= నిన్ను; జీవముతోన్‌= (ప్రాణాలతో; చనన్‌+ఇచ్చుట= పోనీయటం; ఒండు= ఒకటి; తక్కన్‌= 


తప్ప; సమరంబునన్‌= యుద్దంలో; కోరిన+అది= కోరుకొన్నది; నీకున్‌+ఒసలౌదన్‌= నీ కిస్తాను; అన్నదమ్ముల కూర్ముల్‌= 
అన్నదమ్ములకుండే అభిమానాలు; అకట!= అయ్యో!; ఇంతన చెడియెనె?= ఈ మాత్రానికే చెడిపోయాయా? 


తాత్సర్యం: 'వినుము. నిన్ను ప్రాణాలతో పోనీయటం తప్ప (ఈ) యుద్దంలో నీ కోరినవన్నీ ఇస్తాను. ఇంతమాత్రాన 
అన్నదమ్ముల కున్న బంధుత్వం నశించినదా?' 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 231 


వ. అనిన విని నీతనయుం 'డిట్ల కాక నీవు నా కలిగెదవే? యని కనకచిత్రితంబులగు శిరస్తాణకంకటంబులు 
గైకొని ధరియించి కాంచనాచలంబు ననుకరించుచు గద చేత నమర్శి పాండవాగ్రజుం గనుంగొని.111 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విన్నవాడై; నీతనయుండు= నీకుమారుడు; ఇట్టు+అ కాక= ఇంతే కాక; నీవు 
నాకున్‌+అలిగెదవే?= నా మీద నీవు కోపగిస్తావా?; అని= అంటూ; కనక చిత్రితంబులు+అగు= బంగారు తొడిగిన; శిర్మస్తాణ 
కంకటంబులు కైకొని= తలకు, ఒడలికి కవచాలు తీసికొని; ధరియించి= వేసికొని; కాంచనాచలంబున్‌= మేరుపర్వతమును 
(బంగారు కొండను); అనుకరించుచున్‌= పోలి; గద చేతన్‌+అమర్చి= గదను చేతబట్టుకొని; పాండవా(గ్రజున్‌+కనుంగొని= 
ధర్మరాజును చూచి. 


తాత్సర్యం: అంతట నీ కుమారుడు అటులే! నీవు నాపై కోపగిస్తావా” (కోపగించవు అని తెలుసు) అని 
బంగారుమయమయిన కవచాలను తలకూ శరీరానికీ వేసికొని మేరుపర్వతమును తలపిస్తూ గద చేతబూని 
ధర్మజుడిని చూచి. 


సీ. “కవలలో నొకం డొండె, గాండివి యొండె, వృ । కోదరు. డొండె, నీ వొండెం జేత 
గద గొని యెక్కటికయ్యంబునకు€ బూని | యేర్పడ నిలిచిన, నీ క్షణంబ 
సమయంగ( జూచెద; గ్రమమున మీ రెల్ల । నొక డొక్క దేతేరం బ్రకటబాహు 
దర్పంబు వొగడొంద ధర గూల వ్రేయుచు । వచ్చెద; మజియు నీవారిలోన 


తే. నలిగి యెవ(డు దాశిన నట్ల నాదు । గదకు నెరసేసి పేరెదం గడు గదార 
ణంబు నాతోడ జేయ మన్మథహరుండు । గడంగ లేండు; మీ కెందు€ బో గలదు నేడు? 112 


ప్రతిపదార్థం: కవలలోన్‌+ఒకండు= నకుల సహదేవులలో ఒకడు; ఒండెన్‌= లేదా; గాండివి= అర్జునుడు; ఒండెన్‌= లేదా; 
వృకోదరుండు= భీముడు; ఒండెన్‌= లేదా; నీవు+ఒండెన్‌= నీవైనా కాని; చేతన్‌గదన్‌+కొని= గదను తీసికొని; 
ఎక్కటికయ్యంబునకున్‌= ఒక్కడుగా యుద్ధానికి; పూని= సన్నద్దమై; ఏర్పడన్‌+నిలిచినన్‌= స్పష్టంగా నిలిచినట్లయితే; ఈ 
క్షణంబు+అ= ఇప్పుడే; సమయంగన్‌+చూచెదన్‌= చచ్చునట్టు చూస్తాను; క్రమమునన్‌= వరుసగా; మీరు+ఎల్లన్‌= మీరంతా; 
ఒకండు+ఒక్కండు+ఏతేరన్‌= ఒక్కొక్కడుగా రాగా; ప్రకట బాహుదర్సంబు= స్పష్టమయిన భుజబలం; పొగడు+ఒందన్‌= 
కీర్త్మీయం కాగా; ధరన్‌= భూమిపై; కూలద్రేయుచున్‌ వచ్చెదన్‌= పడ(ద్రోస్తూ వస్తాను; మజియున్‌= ఇంకను; నీవారిలోనన్‌= 
నీ మనుష్యులలో; అలిగి= కోపంతో; ఎవ్వండు తాశినన్‌= ఎవ డెదుర్కొనప్పటికినీ; ఎర+చేసి= ఆ విధంగానే గదకు ఆహారం 
చేసి; కడున్‌= మిక్కిలి; పేర్చెదన్‌= అతిశయిస్తాను; గదారణంబున్‌= గదాయుద్దాన్ని; నాతోడన్‌= నాతో; చేయన్‌= చేయగా; 
మన్మథహరుండు= ఈశ్వరుడు; కడ(గన్‌ లేండు= పూనుకొనలేడు; నేండు= ఈనాడు; మీకున్‌+ఎందున్‌ పోన్‌+కలదు?= మీ 
రెక్కడికి బోగలరు? 


తాత్సర్యం: 'నకుల సహదేవులం దొకడు గానీ, అర్జునుడు కానీ, భీముడు కానీ, లేక నీవో - ఈ క్షణమే గద 
చేబూని ద్వంద్వయుద్దానికి సిద్ధమైతే మీ చావును చూస్తాను. మీరంతా ఒక డొక్కడుగా వచ్చినట్లయితే నా 
భుజబలగర్వంతో భూమిమీద పడగొట్టుతాను. అంతేకాదు. నీ వాళ్ళలో ఎవరు వచ్చినా నా గదకు ఆహారంగా 
చేస్తాను. నాతో గదాయుద్దానికి ఈశ్వరుడు కూడా సాహసించడు. ఇక మీరు నే డెక్కడికి పోగలరు?' 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి, 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విధంబున దుర్యోధనుం డుద్దతుం డై మజియుం బెద్ద యెలుంగున( బలుకుచుండ నతండు వినకుండ 
బద్మనాభుండు పాండవాగ్రజున కిట్లనియె. 113 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; దుర్యోధనుండు+ఉద్దతుండు+ఐ= దుర్యోధనుడు గర్వించినవాడై; మజియున్‌+ 

పెద్దఎలుంగునన్‌= ఇంకాపెద్దగొంతుతో; పలుకుచుండన్‌= మాట్లాడుతూ ఉండగా; అతండు= దుర్యోధనుడు; వినకుండన్‌= 

వినకుండే విధంగా; పద్మనాభుండు= శ్రీకృష్ణుడు; పాండవ+అ(గ్రజునకున్‌+ఇట్టనియెన్‌= ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 
లం వ! 


తాత్పర్యం: దుర్యోధను డీవిధంగా గర్వించి మాట్లాడుతూ మరింత పెద్ద గొంతుతో పలుకసాగాడు. అతడికి 
వినబడనట్టుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 


చ.  'ఇతండు గదారణంబునకు నీ కొలందిన్‌ నిను బిల్లినన్‌ మరు 
త్పతిసుతు€ గోరినం జిటుతతమ్ములలో నొకనిన్‌ వరించినన్‌ 
మతిసెడిరొక్కొవీర? లనుమాటకు. బాత్రము గామె? సాహసం 
బుతటియె? మేదినీశ! యిది బుద్ది దొటింగి తనుగ్రహంబునన్‌. 114 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ దుర్యోధనుడు; గదారణంబునకున్‌= గదాయుద్దానికి; కొలందిన్‌= ఇంతగా; నినున్‌ పిల్చినన్‌= 
నిన్ను పిలచినప్పటికిని; మరుత్పతిసుతున్‌+కోరినన్‌= దేవరాజసూను డయిన అర్జునుడిని ఆహ్యానించినప్పటికినీ; చిఖుత 
తమ్ములలోన్‌+ఒకనిన్‌= చిన్న తమ్ములైన నకుల సహదేవులలో ఒకడిని; వరించినన్‌= కోరినప్పటికినీ; వీరలు= ఈ పాండవులు; 
మతి+చెడిరి+ఒక్కొ?= మతి పోగొట్టుకొన్నారా?; అనుమాటకున్‌= అనే మాటకు; పాత్రను కామె?= పాత్రమగుదుము కదా!; 
సాహసంబు తటియె?= సాహసించటానికి సమయమా?; మేదినీశ!= ఓ రాజా!(ధర్మజా!); ఇది= ఇట్టి చేష్ట అను[గ్రహంబునన్‌= 
దయవలన; బుద్ది తొజంగితి(వి)= తెలివిని విడిచిపెట్టావు. 


తాత్పర్యం: “ఈ దుర్యోధనుడు గదాయుద్దానికి ఇంతగా నిన్ను, అర్జునుడూ, నకులుడూ, సహదేవుడూ, వీరిలో 
ఒకరిని పిలిస్తే బుద్ది చెడి పాండవులు దీని కొప్పుకొన్నారనే మాట వస్తుంది కదా! ఎక్కువదయ చూపటంలో తెలివిని 
విడిచావు. 


చ. ఒకరుని( జంపితేని సకలోర్వియు. గైకొను మంట నీవు మున్‌ 
శకునికి మాయజూదమున సంపద లెల్లం ద్రయోదశాబ్దభో 
గ్యకృతి నమర్చి యొడ్డి నటు లైనది పందెపు(గయ్య మయ్యె శ 
త్రుకులము నెల్ల దుఃఖపడి త్రుంచుట దాం దుది( బందెమాడనే? 115 


ప్రతిపదార్థం: ఒకరునిన్‌= ఒక్కడిని; చంపితి(వ)+ఏని= చంపినట్టయితే; సకల+ఉర్సియున్‌+కైకొనుము+అంట= భూమినంతను 

తీసికొనుమనటం; నీవు; మున్‌= ఇదివరకు; శకునికిన్‌; మాయజూదమునన్‌= మోసపూరిత మయిన జూదంలో; సంపదలు+ఎల్లన్‌= 

ఐశ్యర్యమంతటినీ; త్రయోదశ+అబ్ద= పదమూడేండ్డు; భోగ్యకృతిన్‌+ అమర్శ్భి= అనుభవించుకొనే పద్దతిని సిద్దం చేసి; ఒడ్డినటులు+ 
డా ౧ > > య 

ఐనది= పందముగా పెట్టినట్టైనది; పందెపున్‌+కయ్యము+అయ్యెన్‌= పందెమునకై యుద్దమయింది; శత్రుకులమున్‌+ఎల్లన్‌= 

వైరికులమునంతటినీ; దుఃఖపడి (త్రుంచుట= కష్టపడి చంపుట; తాన్‌= అది; తుదిన్‌= తుదకు; పందెము+ఆడనే?= పందె 

మాడటానికా? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 233 


తాత్పర్యం: ఓ ధర్మజా! ఒకడిని చంపితే భూమినంతనూ తీసికొనుమని చెప్పటం - ఇదివరకు నీవు మాయాజూదంలో 
శకునికి సంపదనంతనూ పదమూడేండ్లు అనుభవించటానికి సమర్పించినట్లు ఐనది. పందెపు జగడంగా తయారయింది. 
కష్టపడి వైరులను సంహరించటం - తుదకు పందెమాడటానికా? 


చ. నరవర! యెక్క టెక్కటి పెనంగ6గ భీముని నైనం బన్వం గా 

దరయంగ భీముకంటె గదయందలి కౌశల మెక్కు డీ మహి 

శ్వరునకు; భీముమేన బలసంపద మిక్కిలి; దానం బోవునే? 

వెరవునం గోలుపోదె భుజవీర్యము? పోరుల నెందు జూడమే?” 116 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఎక్కటి+ఎక్కటి పెనంగన్‌= ఒకరితో ఒక్కరే యుద్దం చేయగా; భీమునిన్‌+ఐనన్‌= భీముడిని 
కూడా; పన్సన్‌+కాదు= పంపకూడదు; అరయంగన్‌= పరిశీలించగా; ఈ మహీశ్వరునకున్‌= ఈ రాజునకు; భీముకంటెన్‌= 
భీముడికన్నను; గదయందలి కౌశలము+ఎక్కుడు= గదావిద్యయందలి నేర్పరితనం ఎక్కువ; భీముమేనన్‌= భీముడి శరీరంలో; 
బలసంపద మిక్కిలి= బలసంపద ఎక్కువ; దానన్‌+పోవునే?= అంతమాత్రాన సరిపోతుందా!; వెరవునన్‌= ఉపాయంతో; 
భుజవీర్యము= భుజబలం; కోలుపోదె= ఓడిపోదా?; పోరులన్‌+ఎందున్‌+చూడమే?= యుద్దాలనెక్కడైనా చూడమా? 


తాత్సర్యం: ఓ రాజా! ఒక్కరొక్కరుగా యుద్దం చేయటానికి భీముడిని కూడా పంపరాదు. ఎందుకంటే ఈ 
మహారాజుకు గదావిద్యయందు నేర్పు ఎక్కువ. భీముడికి శరీరబల మెక్కువ. అంతమాత్రాన సరిపోతుందా? 
ఉపాయానికి ముందు భుజబలం వీగిపోవటం మనం యుద్దాలలో చూస్తున్నాము కదా! 


వ. అనిన విని మహాబలనందనుండు వసుదేవనందనున కిట్లనియె. 117 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; మహాబలనందనుండు= భీమసేనుడు; వసుదేవనందనునకున్‌+ఇట్టు+అనియెన్‌= 
శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని భీముడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


శ్రీకృష్ణుడు భీము నగ్గించి దుర్యోధనుతోడి గదాయుద్దమునకు( బనుచుట (సం. 9-32-15) 


మ. 'గద నా చేతికి వచ్చినప్పడు మహోగ్రక్రీడమై లోకము 
ల్పదునాల్లున్‌ సమయింతు. బొ మ్మను సముల్లాసంబు న న్నొందు; దు 
రృదసంరంభ వికత్చ్సనుం డయిన కౌరవ్యాధముం డెట్లు నా 
కెదురై ప్రాణముతోడం బోవు? నృపు నిట్లే లొత్తె దీమాత్రకున్‌? 118 


ప్రతిపదార్థం: గద నాచేతికిన్‌ వచ్చిన+అప్పుడు= నా చేతిలో గద ఉన్నపుడు (అనగా ధరించినపుడు); మహా+ఉ(గ్రక్రీడమైన్‌= 
మిక్కిలి భయంకరమైన ఆటతో; లోకముల్‌ పదునాల్లున్‌= పదునాల్గు లోకాలను; సమయింతున్‌+పొమ్ము= నిశ్చయంగా 
సంహరిస్తాను పోవయ్యా! (అని పరిహాసంగా); అను సముల్లాసంబు= అనే ఉత్సాహం; నన్నున్‌+ఒందున్‌= నాకు కలుగుతుంది; 
దుర్మదసంరంభ= దురహంకారంతో; వికతనుండు+అయిన= ఆత్మస్తుతి పరుడయిన; కౌరవ్య+అధముండు= కౌరవులలో 
నీచుడు; ఎట్టు= ఏ విధంగా; ఎదురై= ఎదుర్కొని; ప్రాణముతోడన్‌+పోవున్‌= (బ్రతికిపోతాడు?; ఈ మాత్రకున్‌= ఇంత 
మాత్రానికే; నృపున్‌= ధర్మరాజును; ఇట్టు= ఈ విధంగా; ఏల+ఒత్తెదు?= ఎందుకు నిష్టురంగా మాటాడుతావు? 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నా చేతిలో గద ఉండగా పదునాల్లులోకాలు ఎదురయినా ఆటవలె భయంకరంగా నిశ్చయంగా 
సంహరిస్తాను. దురహంకారంతో ఆత్మస్తుతి నున్న నీచ దుర్యోధనుడు నాకంట బడి ప్రాణాలతో పోగలడా? 
ఎందుకయ్యా ఇంతమా(త్రానికే ధర్మరాజును నీవు వ్యర్థంగా మాట్లాడుతావు? 


విశేషం: పొమ్ము - నిశ్చయార్థకం. 
తే. వాని గద భారమునకు నొవ్వకయు నాదు । పటుగదాదండ ముద్దండ బాహుదర్వ 
లీల విలసిల్ల వ్రేయుదు నేల గూల । సంతసముతోడి మెచ్చు పుట్టింతు నీకు.” 119 


ప్రతిపదార్థం: వాని గదభారమునకున్‌= ఆ దుర్యోధనుడి గదయొక్క బరువుకు; నొవ్వకయున్‌= బాధపడకుండా; నాదు 
పటుగదాదండము; ఉద్దండబాహుదర్చలీలన్‌= భయంకరభుజబల[క్రీడతో; విలసిల్లి= ఒప్పి; నేలన్‌+కూలగ్రేయుదున్‌= భూమిమీద 
పడ[ద్రోసెదను; నీకున్‌; సంతసముతోడి= ఆనందంతో కూడిన; మెచ్చు= మెప్పు; పుట్టింతున్‌= కలిగిస్తాను. 


తాత్సర్యం: (ఓ కృష్ణా!) ఆ దుర్యోధనుడి గదాభారానికి బాధపడకుండా భయంకర మైన నా భుజబలక్రీడతో ఒప్పి, 
అతడిని నేలగూలవేస్తాను. నీకు సంతోషంతో కూడిన మెప్పును కల్షిస్తాను.” 


వ. అనుటయు నచ్యుతుండు ప్రియం బెసంగ నాకిమ్మీరమర్దను మొగంబున( జూడ్కి నిలిపి. 120 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ప్రియంబు+ఎసంగన్‌= ప్రీతి కలుగగా; ఆ కిమ్మీరమర్హను 
(5. ఆ యలు 
మొగంబునన్‌= కిమ్మీరు డనే రాక్షసుడిని చంపిన ఆ భీముడి ముఖంపై; చూడ్కినిలిపి= చూపు నిలిపి. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు (ప్రేమాతిశయంగా కిమ్మీరుడిని చంపిన భీముడి మొగమున ప్రీతి కలుగగా చూచినవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
మ. _ 'బకవిధ్వంసన మాచరించితి; హిడింబప్రాణముల్‌ గొంటి కీ 

చకనిర్మూలనకేలి సల్పితి జరాసంధాంగక స్వైర భం 

జకలీలన్‌ విలసిల్లి తీ వవి మనుష్యస్పూర్తి మాత్రంబులే? 

యొక మర్త్హ్యుం డెదు రెట్లు నీకు? మది నే నూహింప కి ట్లాడితిన్‌. 121 
ప్రతిపదార్థం: ఈవు= నీవు; బక విధ్వ్యంసనము+ఆచరించితి(వి)ి= బకు డనే వానిని సంహరించావు; హిడింబ ప్రాణముల్‌+ 
కొంటి(వి)= హిడింబాసురుడి (ప్రాణాలను తీశావు; కీచక నిర్మూలన కేలి+చల్సితి(వి)= కీచకులను మొత్తంగా నాశం చేశావు; 
జరాసంధ= జరాసంధుడి; అంగకస్టైర భంజకలీలన్‌ విలసిల్లితి(వి)= శరీరాంగాలను స్రైరంగా విరిచే ఆటలో (ప్రకాశించావు; 
అవి= ఆయా పనులు; మనుష్యస్ఫూర్తి= మానవుడి (ప్రజ్ఞ; మా(త్రంబులే?= అంతమా(త్రమేనా?; నీకున్‌; ఒక మర్వ్యుండు= 
ఒకానొక మానవుడు; ఎదురు+ఎట్టు?= ఎదురై ఏ విధంగా ఉండగలడు?; మదిలోన్‌= మనసులో; ఊహింపక= యోచన 
సేయకుండ; ఇట్టు+ఆడితిన్‌= ఈ విధంగా అన్నాను. 


తాత్సర్యం: 'బకుడిని నాశం చేశావు. హిడింబాసురుడిని సంహరించావు. జరాసంధుడిని శరీరభాగాలు స్వేచ్చగా 
విరిచి జయించావు. సామాన్య మానవుడు చేయగలిగిన పను లేనా ఇవి! మనుష్యులలో ఒకడు నీకు సాటియా? 
యోచించక ఇట్లా అన్నాను. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 235 


క. కాళింగాదిక్షోణీ । పాలుర నున్మదమహాద్విపప్రకరములన్‌ 
నేల నిడి కాలం జమరితి । వాలిన కురున్ఫపకుమార వర్గంబులతోన్‌.” 122 


ప్రతిపదార్థం: కాళింగ+ఆది క్షోణీపాలురన్‌= కాళింగుడు మొదలైన రాజులను; ఉన్మద మహాద్విప (ప్రకరములన్‌= మిక్కిలి 
మత్తిల్లిన ఏనుగుల సమూహములను; నేలన్‌+ఇడి= భూమిపైన ఉంచి(పడదద్రోసి); వాలిన= అతిశయించిన; కురున్ఫప 
కుమారవర్గంబులతోన్‌= కురు రాజకుమార సమూహాలతో; కాలన్‌+చమరితి(వి)= కాలితో నలగగొట్టావు. 


తాత్పర్యం: కాళింగాది రాజులను, కురురాజ కుమారులను మత్తిల్లిన ఏనుగుల గుంపును నేల(ద్రోసి కాలితో 
నలియద్రొక్కావు. 


వ. అని పలికి కురుపతిదెసం గటాక్షవీక్షణంబు నిగుడ వెండియు. 123 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; కురుపతిదెసన్‌= దుర్యోధనుడి దిక్కునకు; కటాక్షవీక్షణంబు= కడకంటి చూపులు; 
నిగుడన్‌= వ్యాపించగా; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు పలికి, దుర్యోధనుడివైపు కడగంటి చూపు సారించి, మరల భీముడితో ఇట్టా అన్నాడు. 


తే. “వాలి దుశ్శాసనుని టొమ్ము వ్రయ్యం జీరి । నీవు నెత్తురు ద్రావంగ నిన్ను నతండు 

సూచుచుండియు వెజసొచ్చి స్రుక్కెగాక | కవియంజాలెనె నీపయి. బవనతనయ? 124 
ప్రతిపదార్థం: పవనతనయ!= ఓ వాయుపుత్రా! (భీమసేనా[; వాలి= విజృంభించి; దుశ్ళాసనుని టొమ్ము= దుశ్శాసనుడి 
రొమ్మును; [వ్రయ్యన్‌+చీరి= పగిలేటట్టు చీల్చి; నీవు నెత్తురు త్రావంగన్‌= నీవు నెత్తురు త్రాగగా; అతండు= ఆ దుర్యోధనుడు; 
నిన్నున్‌= నిన్ను; చూచుచుండియున్‌= చూస్తున్నప్పటికినీ; వెజిన్‌+చొచ్చి= భయపడి; (స్తుక్కెన్‌+కాక= (భయంతో) అణగినాడుగాని; 
నీ పయిన్‌+కవయన్‌+చాలెనె?= నీ మీదకు (క్రమ్ముకొన గల్లాడా? 


తాత్సర్యం: (నీవు) విజృంభించి దుశ్శాసనుడి రొమ్మును చీల్చి అతడి నెత్తురును త్రాగినపుడు చూస్తూ ఉన్నప్పటికినీ 
భయంతో అణగి, ముడుచుకొని ఉన్నాడు. కాని నీమీదకు ఈ దుర్యోధనుడు దాడి చేయగలిగాడా? 


చ. అగపడి కచ్చువెట్టి యితం డాడినమాటల కిప్టు బల్లిదుం 
డుగం గొని యేను బల్వురు( గడు న్వడి నీతని( జంపకుండ నే 
మిగ సమయంబు సేసి తిది మేలొకొ? యంటి నృపాలుతోడ నీ 
మగ(టిమి చందముల్‌ దలంచి మారుతనందన! యూజడిల్లితిన్‌. 125 


ప్రతిపదార్థం: మారుతనందన!= వాయునందనా!; అగపడి= వశపడి; కచ్చు+పెట్టి= గర్వంతో; ఇతండు+ఆడిన మాటలకున్‌= 
ఇతడు మాట్లాడిన మాటలకు; ఇప్టు= ఈ సమయంలో; బల్లిదుండుగన్‌+కొని= బలవంతుడుగా లెక్కచేసి; ఏను; పల్వురున్‌= 
చాలమంది; కడున్‌+వడిన్‌= మిక్కిలి వేగంగా; వీనిన్‌+చంపకుండన్‌= చంపకుండ ఉండేటట్లు; ఏమిగ+సమయంబు+చేసితి(వి)?= 
ఏమని (ప్రతిజ్ఞ చేశావు?; ఇది మేలు+ఒకొ?= ఇది మంచిదేనా అని?; నృపాలు తోడన్‌= ధర్మరాజుతో; అంటిన్‌; నీ 
మగంటిమి చందముల్‌= నీ బలముయొక్క విధములు; తలంచి= తలచుకొని; ఊజడిల్లితిన్‌= ఊరటచెందాను. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీమసేనా! గర్వంతో ఈ దుర్యోధనుడు ఆడిన మాటలకు అతడిని బలవంతుడిగా పరిగణించి, 
ధర్మరాజుతో “అందరూ వెంటనే వేగంగా వీడిని చంపకుండా ఏమని (ప్రతిజ్ఞ చేశావు? అన్నాను. అయితే, నీ 
శౌర్యాన్ని జ్ఞాపకం చేసికొని ఊరట చెందాను. 


చ. తులువతనంబునన్‌ సభకు ద్రోపది ముందల వట్టి యీడ్డి య 

ట్లల(ప(గ జూచి నీవు దగ నాడిన రెండు దెఅంగులందు. బెం 

పొలయం6గ దుస్ససేనుపని యొక్కటి దీర్షితి; తీర్పు మింక బా 

హుల కసివోవ వీనిపనియుం ద్వరితక్రమవిక్రమంబునన్‌. 126 
ప్రతిపదార్థం: తులువతనంబునన్‌= తుంటరితనంతో; సభకున్‌= సభలోనికి; ద్రోపదిన్‌= (ద్రౌపదిని; ముందల(ముందు+తల)+ 
పట్టి= జుట్టుపట్టుకొని; ఈడ్చి= లాగి; అట్టు= ఆ మాదిరిగా; అలయథయంగన్‌= బాధించగా; చూచి= చూచిన; నీవు (ఓ భీమసేనా 
నీవు); తగన్‌= తగినట్టు; ఆడిన రెండు తెజంగుల+అందున్‌= చెప్పిన రెండు విధాలలో; పెంపు+ఒలయంగన్‌= గొప్పదనం 
తెలియగా; దుస్ససేను పని+ఒక్కటి= దుశ్శాసనుడి పని ఒక్కటి - మొదటిదానిని; తీర్చితి(ఏ)= తీర్చుకొన్నావు(సంహరించావు); 
ఇంకన్‌= ఇక పోగా; బాహుల కసి+పోవన్‌= భుజాల కసి తీరేటట్టుగా; వీని పనియున్‌= ఈ దుర్యోధనుడి పనినికూడా(అనగా 
చంపటం); త్వరితక్రమ విక్రమంబునన్‌= తొందరగా (క్రమవిజృంభణంతో; తీర్పుము= నెరవేర్చుము. 


తాత్సర్యం: తుంటరితనంతో సభలో (ద్రౌపది ముందరి జుట్టును పట్టుకొని లాగి, ఆ విధంగా బాధించగా చూచిన 
నీవు చేసిన ప్రతిజ్ఞలలో రెండింటిలో మొదటిదానిని దుశ్చాసనుడిని చంపి తీర్చుకొన్నావు. ఇక పోగా భుజాల తీట 
తీరేటట్టుగా ఈ దుర్యోధనుడి పనిని కూడా తీర్చుము (చంపుము), విజృంభించుము, త్వరపడుము. 
తే. పరజయము నొంది కట్టుము పట్ట మఖిల । ధరణి రాజ్యంబునకు ధర్మతనయు. బ్రీతి 

బంధులకు నెల్ల గన్నులపండు వగుచు । నీవు6 దమ్ములు సుఖవృత్తి నెలవుకొను(డు!' 127 
ప్రతిపదార్థం: పరజయమున్‌+ఒంది= శత్రుజయముపొంది; అఖిల ధరణిరాజ్యంబునకున్‌= సమస్త భూసా(మ్రాజ్యానికి; ప్రీతిన్‌= 
'ప్రియంతో; ధర్మతనయున్‌= ధర్మరాజుకు; పట్టము కట్టుము= పట్టాభిషేకం చేయుము; నీవు+తమ్ములు= నీవూ ని తమ్ములూ; 
ఎల్ల బంధువులకున్‌= బంధువులందరికి; కన్నులపండువు+అగుచున్‌= కన్నులపండుగగా; సుఖవృత్తిన్‌+నెలవు కొనుండు= 


సుఖంగా ఉండండి. 


తాత్పర్యం: శత్రుజయాన్ని సాధించి, సమస్త భూమండలానికీ ధర్మరాజును ప్రభువుగా పట్టాభిషేకం చేయుము. 
బంధువులకు కన్నులపండువుగా నీవూ, నీ తమ్ములూ సుఖంగా ఉండండి.” 


వ. అని మటియును. 128 


ప్రతిపదార్థం: అని మజియున్‌= అని ఇంకను. 


తాత్పర్యం: అని ఇంకను. (తరువాతి పద్యంతో అన్వయం.) 


చ.  'బరవస మొప్ప నీవు గదపండువు సేయం దలంచి తా(కినం 
గురుపతి నిర్ణితుం డగుటకుం బవనాత్మజ! యేను బూంట; పో 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 237 


టరితన మెల్ల జూపుము; కడంగుము నీ వని యేలిమాటమై 
నరవర! ధర్మసూనుండు వినన్‌ విజయం బొసంగిన్‌ మటిందికిన్‌. 129 


ప్రతిపదార్థం: నరవర!= రాజా! ధృతర్మాష్ట్ట్రా!; పవన+ఆత్మజ!= వాయునందనా!; బరవసము+ఒప్పన్‌= ధైర్యముఒప్పగా; నీవు 
గదపండువు చేయన్‌+తలంచి తాంకినన్‌= గదకు పండువు చేయనెంచి తాకినట్లయితే; కురుపతి= కురురాజు; నిర్జితుండు+ 
అగుట కున్‌= ఓడిపోవటానికి; ఏను+పూంట= నేను బాధ్యత వహిస్తాను; పోటరితనము= (నీ)వీరత్వమును; 
ఎల్లన్‌+చూపుము=అంతటినీ ప్రదర్శించుము; నీవు; కడంగుము= పూనుకొనుము; అని= అంటూ; ధర్మసూనుండు+వినన్‌= 
ధర్మరాజు వినేటట్టు; ఏలిమాటన్‌= కృత్రిమంగా; మజందికిన్‌= మేనమరదికి(భీముడికి); విజయం బొసలౌన్‌= జయమునిచ్చాడు. 


తాత్సర్యం: ఓ రాజా! ధైర్యంతో నీవు గదకు పండుగు చేయ నెంచి తలపడితే దుర్యోధనుడు హతుడవుతాడు. 
భీమసేనా! అందుకు నేను బాధ్యుడను. నీ పరాక్రమాన్ని పూర్తిగా ప్రదర్శించుము. పూనుకో - అని పరిహాసంగా 
ధర్మరాజు వినేటట్టుగా భీముడికి కృత్రిమంగా విజయం చేకూరేటట్టుగా (కృష్ణుడు) పలికాడు. 


వ. ఇవ్విధంబున వృకోదరునకు మనోజయప్రదంబు లగు మాట లాడి 'దుర్యోధనుండు దండిమగండు; 
శ్రమంబునుం జాలంగలండు; నీ వతిప్రయత్నంబునుం. బెనంగవలయు. జుమ్మీ!” యని పలికె; నప్పుడు సాత్యకి 
యా సమీరనందను నగ్గించెం బాంచాలురు. దక్కునుంగలుగు ధరణీశులు నబ్బ్దలుమగనిం బ్రశంసించి; 
రతం డగ్రజునాననం బాలోకించి. 130 

ప్రతిపదార్థం: ఈశ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; వృకోదరునకున్‌= భీముడికి; జయ(ప్రదంబులు+అగు మాటలు+ఆడి= 

జయాన్ని కలిగించే మాటలు చెప్పి; దుర్యోధనుండు; దండిమగండు= పెద్దవీరుడు; (శ్రమంబునున్‌+చాలన్‌+కల(డు= సాధనబాగా 
చేశాడు; ప్రయత్నంబునన్‌= నీవు మిక్కిలి ప్రయత్నంతో; పెనంగవలయున్‌+చుమ్మీ!= పోట్టాడవలెను సుమా! అని పలికెన్‌= 
అని మాటాడాడు; అప్పుడు= ఆ సమయంలో; సాత్యకి; సమీరనందనున్‌= భీముడిని; అగ్గించెన్‌= పొగడాడు; పాంచాలురు= 
పాంచాల దేశంవారును; తక్కునున్‌+కలుగు= మిగిలిన; ధరణీశులున్‌= రాజులును; ఆ+బలుమగనిన్‌= బలవంతు డయిన 

ఆ వీరుడిని; (ప్రశంసించిరి= పొగడారు; అతండు+అ(గ్రజుని+ఆననంబు+ఆలోకించి= అతడు తన అన్న అయిన ధర్మజుడి 

మొగాన్ని చూచి. 


తాత్సర్యం: (శ్రీకృష్ణుడు) ఈ విధంగా భీముడికి జయం కలిగేటట్టు మాట్లాడి, 'దుర్యోధనుడు పెద్దవీరుడు; 
గదాయుద్ద సాధన బాగా చేసినవాడు. నీవు మిక్కిలి ప్రయత్నంతో పోట్లాడవలెను' అన్నాడు. సాత్యకి, పాంచాల 
కుమారులూ, మిగిలిన వారూ బలవంతుడైన భీమసేనుడిని పొగడారు. ఆతడు అన్నగారి మొగం చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
చ. “వినుము నరేంద్ర! యేను బలవిక్రమముల్‌ వొగడొంద నిక్కుల 

ఘ్మునిపయి నామనంబు నతికోపము; పార్టుండు ఖాండవంబునం 

దనలముపర్వ( జేసినటు లగ్గలికన్‌ నిగిడించెదన్‌; గదం 

గొనియెద( బ్రాణముల్‌; మహి యకుంఠితశాస్తిగ నేలు మంతయున్‌. 131 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ఓ రాజా!(ధర్మజా); వినుము; ఏను; బలవి(క్రమముల్‌ పొగడు+ఒందన్‌= బలశౌర్యాలు కీర్తికెక్కగా; 
ఈ+కులఘ్మునిపయిన్‌= ఈ కులనాశకుడిమీద; నామనంబు+అతికోపము= నా మనసుయొక్క మిక్కిలి కోపం; పార్టుడు= 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్జునుడు; ఖాండవంబునందున్‌= ఖాండవవనంలో; అనలము పర్వన్‌+చేసినటులు= అగ్నిని వ్యాపింపచేసిన విధంగా; అగ్గటికన్‌= 
అతిశయంగా; నిగిడించెదన్‌= వ్యాపింపచేస్తాను; గదన్‌= గదతో; ప్రాణముల్‌ కొనియెదన్‌= (వీని) ప్రాణాలను తీస్తాను; 
అకుంఠిత శాస్తిగన్‌= కుంటువోవని ఆజ్ఞతో; మహి= భూమి; అంతయున్‌+ఏలుము= మొత్తమును పరిపాలింపుము. 


తాత్సర్యం: 'ఓ రాజా! వినుము. నేను బలశౌర్యాలు కీర్తించబడగా ఈ కులకంటకుడిపై నున్ననా మనసులోని 
కోపాన్ని అర్జునుడు ఖాండవవనంలో వ్యాపింపజేసిన అగ్నివలె మిక్కిలి వ్యాపింపజేస్తాను. గదతో వాడి ప్రాణాలు 
తీస్తాను. అడ్డులేని అధికారంతో శాసకుడవుగా రాజ్యాన్ని పాలించుము. 


విశేషం: అలంకారం: ఉపమ. 


ఆ. మహితకీర్తి పుష్పమాలికం బూన్లెద । నిన్ను. జీకురాజు నేడు వనరు 

గాక! శకుని బుద్దికతమున( దమ కింత । పుట్టె నని తనూజుపొలియు టెజింగి.” 132 
ప్రతిపదార్థం: మహితకీర్తి= గొప్పదైన కీర్తి అనెడి; పుష్పమాలికన్‌= పూలమాలను; నిన్నున్‌; పూన్చెదన్‌= ధరింపజేస్తాను; 
శకునిబుద్ధి కతమునన్‌= శకుని తెలివి కారణంగా; తమకున్‌+ఇంత పుట్టెను+అని= తమకు చివర కీవిధంగా చేటు కలిగిందని; 


తనూజు పొలియుట+ఎణి(గ= కుమారుడు చనిపోవటం తెలిసి; చీకురాజు= అంధుడయిన రాజు (ధృతర్మాష్టుడు); 
వనరు6గాక!= దుఃఖించునుగాక! 


తాత్పర్యం: ధర్మరాజా! గొప్పకీర్తి అనే పూలమాలను నీకు ధరింపజేస్తాను. శకుని ఉపదేశంవలన తమకిటువంటి 
చేటు వాటిల్లినదని కొడుకు చావు విని అంధరాజు నేడు దుఃఖించుగాక! 


వ. అని పలికి సన్నాహంబు శోభిల్లుచుండ గదాదండంబు. గేల నమర్ది వృత్రున కభిముఖుం డగు 
వాసవుండునుం బోలె దుర్యోధనుదిక్కు మొగంబై నిర్వ్యూహం బైన శుండాలంబు చందంబున నున్న 
యన్నరపతి( గనుంగొని తమయన్నయు. దమ్ములు నెమ్మనంబుల సంతసిల్లందానును సమరోల్లాసభాసితుం 
డగుచు నతని కిట్లనియె. 133 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాటాడి; సన్నాహంబు శోభిల్టుచుండన్‌= ప్రయత్నం (ప్రకాశిస్తూ ఉండగా; గదాదండంబున్‌= 
దండంవంటి గదను; కేలన్‌+అమర్భి= చేత పట్టుకొని; వృత్రునకున్‌+అభిముఖుండు+అగు వాసవుండున్‌+పోలెన్‌= వృత్రాసురుడి 
కెదురయిన ఇంద్రుడివలె; దుర్యోధను దిక్కు మొగంబు+ఐ= దుర్యోధనుడి (ప్రక్కకు తిరిగినవాడై; నిర్వూహంబు+ఐన 
శుండాలంబు చందంబునన్‌= కట్టువీడిన మదపుటేనుగువలె; ఉన్న ఆ+నరపతిన్‌+కనుంగొని= ఆ రాజును (దుర్యోధనుడిని) 
చూచి; తమ అన్నయున్‌+తమ్ములున్‌= తమ అన్నగారయిన ధర్మజుడును, తమ్ములైన అర్జున నకుల సహదేవులును; 
నెమ్మనంబులన్‌ సంతసిల్లన్‌= నిండు మనసులతో సంతోషించగా; తానును= భీమసేనుడు; సమర+జఉల్లాసభాసితుండు+ 
అగుచున్‌= యుద్దోత్సాహంతో (ప్రకాశిస్తూ; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఆ విధంగా మాటాడి, తన ప్రయత్నం శోభించగా గదను చేత ధరించి వృత్రాసురుడి ఎదురుగా వెళ్ళిన 
ఇం(ద్రుడివలె దుర్యోధనుడివైపు మొగం కలవాడై కట్టువిప్పబడిన మదపుటేనుగువలె ఉన్న ఆ రాజును చూచి, తన 
అన్నగారూ, తమ్ములూ మనసునిండుగా సంతోషించగా భీమసేనుడు యుద్దోత్సాహంతో వెలుగుతున్నవాడై ఆ 
దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు: 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 239 


ఉ. 'ఇట్టిది క్రూరకర్మ మని యించుక కొంకక లక్కయింటఈ జి 
చ్చొట్టితి మాయజూదమున నుత్తము ధర్మజు. దూలఈ. బుచ్చి తా 
చుట్టలు. బెద్దలుం జెలులు( జూడంగ ద్రోవది భంగపెట్టి తి 
ట్టట్టన కింక6 దత్వలము లన్నిటి నొందుము చేరి తగ్గ మై. 134 


ప్రతిపదార్థం: ఇట్టిది క్రూరకర్మము+అని= ఈ పని (క్రూరమైన పని అంటూ; ఇంచుక కొంకక= ఒకింతకూడా సందేహించకుండా; 
లక్కయింటన్‌+చిచ్చు+ఒట్టితి= లక్కయింటికి నిప్పుపెట్టావు; మాయజూదమునన్‌= మోసపు జూదంలో; ధర్మజు+తూలన్‌+ 
పుచ్చితి(ఏి)= ధర్మరాజును ఓడించావు; ఆ చుట్టలు= ఆ బాంధవులు; పెద్దలున్‌= పెద్దవారూ; చెలులున్‌ చూడ(గన్‌= 
స్నేహితులు చూస్తూ ఉండగా; ద్రోవదిన్‌= (ద్రౌపదిని; ఇట్టు అట్టు+అనన్‌= ఇటు అటు అనకుండా(జంకకుండా); భంగపెట్టితి(వి)= 
అవమానించావు; ఇంకన్‌ తద్‌+ఫలములు= ఆ పనులవలన కలిగే ఫలితాలు; అన్నిటిన్‌+ఒందుము= మొత్తాన్ని అనుభవించుము; 
అగ్గమై= వశమై; చేరితి(ఏ)= దగ్గరకు వచ్చావు. 


తాత్సర్యం: “ఈ పని క్రూరమైన నీచకర్మ అని తలచకుండా లక్క ఇంటికి నిప్పు పెట్టావు. మాయాజూదంలో 
ధర్మరాజును ఓడించావు. చుట్టాలు, పెద్దలు, స్నేహితులు చూస్తూ ఉండగా జంకకుండా (ద్రౌపదిని అవమానం పాలు 
చేశావు. వీటికన్నింటికిని మొత్తంగా ఫలితాన్ని అనుభవించుము. నా చేతికి చిక్కావు. 


సీ  గాంగయకుంభజ కర్ణశల్యాదులు । నీకుగా బెన(గి యనేకబంధు 
మిత్రులు మడిసిరి ధాత్రీపతులం దోడు । దెచ్చితి పలువుర. జచ్చి రంత 
వట్టువారును దోడయుట్టువు లెల్లను । గూలి; రంతటికిని మూల మైన 
శకుని గీటడంగె; నిం కొకరుండ వీ వున్న । వాండవు; విను! నిన్ను నేండు నాదు 


తే. గదకు నెర సేసి లోకంబు కల్మషంబు । లేను బాపెద; నీరజ్ఞు లేల? నాకు 
జక్కనై రమ్ము మద్దుజాస్తంభశుంభ । దుగ్రకేళికి. బాత్రమై యోట దక్కి. 135 


ప్రతిపదార్థం: గాంగేయ= భీష్ముడు; కుంభజ= (ద్రోణుడు; కర్ల= కర్గుడు; శల్య+ఆదులు= శల్యుడు మొదలయినవారు; 
నీకున్‌+కాన్‌+పెనంగి= నీ కొరకై యుద్దంచేసి; అనేక బంధుమిత్రులు= ఎందరో బంధువులు స్నేహితులు; మడినిరి= 
చనిపోయినారు; ధాత్రీపతుల+పలువురన్‌+తోడుతెచ్చితి(వి)= ఎందరినో రాజులను సహాయంగా తీసికొనివచ్చావు; అంత+ 
పట్టువారును= అంతమట్టుకు వారంతా; చచ్చిరి= చనిపోయారు; తోడ(బుట్టువులు+ఎల్లను= నీ తోబుట్టిన వారంతా; 
కూలిరి= చనిపోయారు; అంతటికిని= ఈ మొత్తానికి; మూలము+ఐన= కారణమైన; శకుని; గీటడలౌన్‌= నశించాడు; ఇంకన్‌+ 
ఒకరుండవు= ఇంక ఒక్కడవు; ఈవు+ఉన్నవాండవు= నీవున్నావు; విను= వినుము; నిన్నున్‌ నేడు నాదుగదకున్‌+ఎర చేసి= 
ఈ దినం నిన్ను నాగద కాహారంగా వేసి; లోకంబు= లోకాలయొక్క; కల్మషంబులు= పాపాలు; ఏను+పాపెదన్‌= నేను 
తొలగిస్తాను; ఈ రజ్ఞులు+ఏల?= ఈ పనికిరాని మాట లెందుకు?; నాకున్‌+చక్కనై= నా కెదురుగా; మద్భుజాస్తంభ= 
కంబాలవంటి నా భుజాల; శుంభత్‌+ఉ(గకేళి= గర్వంతో భయంకరమయిన (క్రీడకు; పాత్రము+ఐ= ఆధారమై; ఓట+తక్కి= 
జంకు మాని; రమ్ము. 


తాత్సర్యం: నీకొరకై భీష్మద్రోణ కర్షశల్యాదులు, అనేకులు బంధుమిత్రులు మరణించారు. రాజులను తోడు 
తెచ్చుకొన్నావు. వారు కూడా చచ్చారు. తోబుట్టువు లందరూ నశించారు. దీనికంతటికిని మూలంగా ఉండిన శకుని 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


చనిపోయాడు. ఇంక నీ వొక్కడ వున్నావు. వినుము. నిన్ను నేడు నా గదకు ఆహారంగా చేసి లోకంలోని పాపాన్నంతా 
నేను పోగొట్టుతాను. నీ ఈ పనికిరాని మాట లెందుకు? అనుమానించకుండా నా కెదురుగా రమ్ము. నా 
భుజదర్పభయంకర (క్రీడకు పాత్రమైనావు.' 


చ. అనుడు నెదిర్ది నీతనయు. డాతని కిట్లను 'నేల రిత్త గ 

రనములు? గానవే పటు భుజాకలితోగ్రగదా సముద్దటున్‌ 

నను? నిటు రమ్ము! సూపుము రణంబున నీదుబలంబు( జేవయున్‌; 

మన మిటు చేరి నిల్లి వెడ మాటల నాడుచు నున్మి యొప్పునే? 136 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; ఎదిర్చి= ఎదుర్కొని; నీ తనయు(డు= నీ కుమారుడు; ఆతనికిన్‌+ఇట్టు+అనున్‌= ఆ 
భీముడితో ఈ విధంగా అన్నాడు; ఏల రిత్త గర్జనములు?= వ్యర్థమైన గర్జింపులెందుకు?; పటు= తీవ్రమయిన; భుజాకలిత= 
చేతియందున్న; ఉగ్రగదాసముద్భటున్‌= భయంకరమయిన గదతో ఎత్తివచ్చినవాడిని; ననున్‌= నన్ను; కానవే?= చూడవా?; 
ఇటు రమ్ము= ఈ దిక్కునకు రమ్ము; రణంబునన్‌= యుద్దంలో; నీదు బలంబు= నీ శక్తి; చేవయున్‌= నేర్పును; చూపుము; 
మనము+ఇటు చేరి నిల్చి= మన మీవిధంగా చేరి; వెడమాటలన్‌+ఆడుచున్‌+ఉన్కి= పనికిరాని మాటలను మాట్లాడటం; 


ఒపునే?= తగునా? 


తాత్సర్యం: అనగా విని, నీ కుమారుడు భీముడితో ఇట్లా అన్నాడు: “ఈ వ్యర్థమైన గర్జన లెందుకు? కఠినమైన 
నా భుజదండంతో భయంకరమైన గద నెత్తి వచ్చిన నన్ను చూడలేదా? ఇటు రమ్ము. యుద్దంలో నీ బలాన్నీ చేవనూ 
చూపుము. మనం ఈ విధంగా నిలిచి పనికిరాని మాటలు మాట్లాడటం తగునా? 


క. వినుము గదారణమున నను । జెనయంగ వాసవున కైన జెల్లదు; నీ వీ 

యనిం బాడి దప్ప కుండ6గ । బెనంగుము ప్రాణంబుతోడ. బ్రిదిలెదు భీమా!” 137 
ప్రతిపదార్థం: భీమా! వినుము; గదారణమునన్‌= గదాయుద్దంలో; ననున్‌+చెనయంగన్‌= నన్ను+ఎదుర్కొవటానికి; వాసవునకున్‌+ 
ఐనన్‌= ఇం(ద్రుడికైనా; చెల్లదు= సాధ్యం కాదు; నీవు+ఈ+అనిన్‌= నీ వీ యుద్దంలో; పాడితప్పకుండంగన్‌= ధర్మపద్దతిని 
తప్పకుండా; పెనంగుము= యుద్దం చేయుము; ప్రాణములతోడన్‌+(పిదిలెదు(వు)= ప్రాణాలతో ఊడిపోతావు (చనిపోతావు). 


తాత్సర్యం: ఓ భీమా! వినుము. గదాయుద్దంలో నన్ను ఎదుర్కొనటానికి ఇండద్రుడికైనా సాధ్యం కాదు. నీ వీ 
యుద్దంలో ధర్మం తప్పకుండా యుద్దం చేయుము. ప్రాణాలతో తప్పుకొనలేవు. 


వ. అనిన విని పాంచాలురుం దక్కిన జనపాలురుం బ్రశంసించి మత్తమాతంగంబు( దాలశబ్దంబుల నుబ్బం 
జేయునోజ రారాజు. బ్రహర్షంబు నొందించిరి; గజబృ్బంహితంబులు హయహేషితంబులును జెలంగె 
నాయుధంబు లెక్కుడు మెజుంగుల. బొలిచె; దదనంతరంబ యెల్లవారును నెడగలుగం గూర్చుండి 
రమ్మహావీరులు దలపడువారై వీరోద్రేకంబునం జేసి యతిలోకం బగు నవష్టంభంబున విజృంభించి 
యొండొరుల నవలోకించి రట్టియెడ. 138 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; పాంచాలురున్‌+తక్కిన జనపాలురున్‌+(ప్రశంసించి= పాంచాల దేశీయులూ, 
మిగిలిన రాజులూ పొగడి; మత్తమాతంగంబున్‌= మదపుటేనుగును; తాల శబ్దంబులన్‌+ఉబ్బన్‌+చేయున్‌+ఓజన్‌= తాళాల 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 241 


చప్పుళ్ళతో ఉత్సాహం కలిగించే విధంగా; రారాజున్‌= దుర్యోధనుడిని; (ప్రహర్షంబున్‌+ఒందించిరి= సంతోషం కలిగేటట్టు 
చేశారు; గజ బృంహితంబులు= ఏనుగుల మీంకారాలు; హయహేషితంబులును= గుర్రాల సకిలింతలూ; చెలంగెన్‌= 
మోగాయి; ఆయుధంబులు= యుద్దానికి వాడే అస్త్రశస్త్రాలు; ఎక్కుడు మెణుంగులన్‌+పాలిచెన్‌= మిక్కిలి వెలుగులతో 
ఒప్పినవి (బాగా పదనుపెట్టటంవలన); తదనంతరంబ= ఆ మీదట; ఎల్లవారును= అందరును; ఎడ+కలుగన్‌+కూర్చుండిరి= 
విడిగా దూరముండేటట్లు కూర్చున్నారు; ఆ+మహావీరులు= ఆ గొప్ప యోధులు; తలపడువారు+ఐ= ఎదుర్కొనేవారుగా; 
వీర+ఉ(ద్రేకంబునన్‌+చేసి= వీరోద్రేకాలతో; అతిలోకంబు+అగు= లోకాతీతమైన; అవష్టంభంబునన్‌= గర్వంతో; విజృంభించి= 
రేగి; ఒండొరులన్‌+అవలోకించిరి= ఒకరినొకరు చూచుకొన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: దుర్యోధనుడు అట్టా అనగా పాంచాలురు, మిగిలిన రాజులు అతడిని పొగడినారు. మదపుటేనుగును 
శబ్దాలతో ఉబ్బించే విధంగా చేశారు. ఏనుగులు ఘీంకారాలతోను, గుర్రాలు సకిలింతలతోను ఒప్పాయి. ఆయుధాలు 
బాగా మెరిశాయి. ఆ తరువాత అందరూ ఎడంగా కూర్చున్నారు. ఆ గొప్ప వీరులు వీరోద్రేకాలతో గర్వంతో 
విజృంభించి ఒకరి నొకరు చూచుకొన్నారు. ఆ సమయంలో. 


భీమదుర్యోధనుల గదాయుద్దము సూడ బలరాముడు వచ్చుట (సం. 9-33-2) 


(ఈక 


యదుకుల దీపకుం డగు రాము డవ్వార్త । యంతకమును విని యక్కునూరు 
లాత్మశిష్యులు గాన నాహవ మీక్షింప( । దీవ్రయానమున నేతెంచి దృష్టి 
గోచరుం డగుటయు(, గురునాథ! తగ నెల్ల । వారు నెదుర్మొని గారవమున. 
బ్రణమిల్లిన నతండు ప్రత్యభివందన । మాచరింపంగ ధర్మాత్మజుండు 


తే. సమ్మదంబునం బరిరంభణమ్ము సేసె; | నరుండు€ గవలును ద్రౌపదీనందనులును 
వందనం బొనరించిరి; వారి నాత(। డర్దభ్రంగి భాషణముల నాదరించె. 139 


ప్రతిపదార్థం: కురునాథ!= ఓ కురురాజా, ధృతరాష్ట్ర; యదుకుల దీపకుండు+అగు రాముండు= యాదవవంశాన్ని వెలుగజేసే 
బలరాముడు; ఆ+వార్తన్‌= ఆ భీమ దుర్యోధనుల గదాయుద్ద వార్తను; అంతక మును విని= అంతకుముందే విని; 
ఆ+కుమారులు= ఆ రాజకుమారులు; ఆత్మ శిష్యులుకానన్‌= తన శిష్యులు కనుక; ఆహవము+ఈక్షింపన్‌= యుద్దాన్ని 
చూడటానికై; తీవ్రయానమునన్‌= వేగమైన (ప్రయాణంతో; ఏతెంచి= వచ్చి; దృష్టిగోచరుండు+అగుటయున్‌= కనబడగా; 
ఎల్లవారున్‌+ఎదుర్కొని= అందరును ఎదురేగి; గారవమునన్‌+*ప్రణమిల్లినన్‌= గౌరవంతో నమస్కరించగా; అత(డు= ఆ 
బలరాముడు; ప్రత్యభినందనము+ఆచరింపంగన్‌= ఎదురు నమస్కారం చేయగా; ధర్మాత్మజుండు= ధర్మరాజు; సమ్మదంబునన్‌= 
సంతోషంతో; పరిరంభణంబు చేసెన్‌= కౌగిలించుకొన్నాడు; నరుండున్‌= అర్జునుడు; కవలును= నకుల సహదేవులూ; 
(ద్రౌపదీనందనులును= ఉపపాండవులూ; వందనంబు+ఒనరించిరి= నమస్కారం చేశారు; అతండు= ఆ బలరాముడూ; 
వారిన్‌= ఆ అందరిని; అర్హభాషణములన్‌= ఉచితమైన మాటలతో; ఆదరించెన్‌= గౌరవించాడు. 


తాత్పర్యం: యాదవకుల ప్రదీపకుడైన బలరాము డా వార్తను అంతకుముందే విని, ఆ కుమారులు తనకు శిష్యులు 
కావటంచేత వారి యుద్దం చూడటానికి వేగమైన పయనంచేసి వచ్చాడు. ఆతడు కనబడగానే అందరూ ఎదురేగి 
గౌరవంతో నమస్కారం చేశారు. బదులుగా అతడును నమస్కరించాడు. ధర్మరా జాతడిని కౌగలించుకొన్నాడు. 
అర్జున నకుల సహదేవులు, ఉపపాండవులు నమస్కరించారు. వారందరినీ తగిన విధంగా ఆ బలరాముడు 
ఆదరించాడు. 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. హరియును సాత్యకియు వినయ । భరితాంతఃకరణు లగుచు( బ్రణతు లయిన న 
య్యిరువురను గ్రుచ్చి బరయం । బరిరంభణ మాచరించె. బరమప్రీతిన్‌. 140 


ప్రతిపదార్థం: హరియును= శ్రీకృష్ణుడునూ; సాత్యకియున్‌; వినయభరిత+అంతఃకరణులు+అగుచున్‌= అణకువతో నిండిన 
మనసు కలవారై; ప్రణతులు+అయినన్‌= నమస్కరించగా; ఆ+ఇరువురను (గ్రుచ్చి= ఆ యిర్వురినీ గట్టిగా; బెరయన్‌= 
కూడేటట్టుగా; పరిరంభణము= కౌగిలింత; పరమపప్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; ఆచరించెన్‌= చేశాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణసాత్యకులు వినయముతో నిండిన మనసుతో నమస్కారం చేయగా వారినిరువురిని (గ్రుచ్చి 

కౌగిలించుకొన్నాడు. 

వ. ఇత్తెటింగున నెల్లవారలు నాబలదేవుని6 గాంచి కుశలప్రశ్నంబు సేసి; రయ్యాదవపుంగవుండు సదుత్తరం 
బిచ్చి 'యేను బోయి పెక్కుదినంబు లయ్యె' నని యుగ్గడించి, 'మిమ్మునిందటిను జూచుటకును నాశిష్యులగదా 
యుద్దం బనుసంధించుటకును వచ్చితి ననియె; నమ్మరుత్సుతుండును భవత్సుతుండును గదలు సేతులన 
యుండ నతని. జేరి భక్తిం బ్రణామంబు లాచరించిన నతం డాదరించె; నంత గౌంతేయాగ్రజుండు 
రౌహిణేయుతో 'నన్నదమ్ముల యిరువుర యెక్కటిపోరు సూడు'మని పలికి వా రట్లు ద్వంద్వయుద్దంబునకు 
సన్నద్దులైన తెటిం గెటింగించిన, నతండు 'లెస్సకాక! యని యనుమతి సేసె-నని సంజయుండు 
ధృతరాష్టునకు రామునాగమనంబు సెప్పె ననిన విని, తదీయప్రవర్తన శ్రవణకుతూహలాయత్రచిత్తుం డైన 
జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 141 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; ఎల్లవారలున్‌= అందరూ; ఆ బలదేవునిన్‌+కాంచి= ఆ బలరాముడిని చూచి; 
కుశల(ప్రశ్నంబు చేసిరి= క్షేమ సమాచారాలను అడిగారు; ఆ+యాదవ పుంగవుండు= ఆ యాదవులలో శ్రేష్టుడు; సత్‌+ఉత్తరంబు+ 
ఇచ్చి= మంచి బదులిచ్చి; ఏనున్‌+పోయి పెక్కుదినంబులయ్యెన్‌= నేను వెళ్ళి చాలా రోజులయింది; అని ఉగ్గడించి= అని 
చెప్పి; మిమ్ములన్‌+ఇందణజన్‌+చూచుటకును= మిమ్మందరిని చూడటానికి; నా శిష్యుల గదాయుద్దంబు; అనుసంధించుటకును= 
కూర్చుటకుగాను; వచ్చితిన్‌+అనియెన్‌= వచ్చాను అన్నాడు; ఆ+మరుత్సుతుండును= ఆ వాయునందనుడూ; భవత్సుతుండును= 
నీ కుమారుడూ; గదలు చేతులన ఉండన్‌= గదలు చేతులలోనే ఉండగా; అతనిన్‌+చేరి= ఆయనను సమీపించి; భక్తిన్‌+ 
ప్రణామంబులు+ఆచరించినన్‌= భక్తితో నమస్కారాలు చేయగా; అతండు+ఆదరించెన్‌= ఆతడు ప్రీతిగా మన్నించాడు; 
అంతన్‌+కౌంతేయ+అ(గ్రజాండు= అంతట కుంతి కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; రౌహిణేయుతోన్‌= రోహిణీకుమారుడయిన 
బలరాముడితో; అన్నదమ్ములు+ఇరువుర= అన్నదమ్ములిద్దరి; ఎక్కటిపోరు చూడుము+అని= ఒక్కరినొక్కరే ఎదుర్కొని చేసే 
యుద్దాన్ని చూడుమని; పలికి= మాటాడి; వారు+అట్లు ద్వంద్వ యుద్ధంబునకున్‌= వా రా విధంగా ద్వంద్వ యుద్దానికి; 
సన్నద్దులు+ఐన తెణంగు= సిద్దమైన తీరు; ఎజీంగించినన్‌= తెలియచేయగా; అతండు= ఆ బలరాముడు; లెస్స కాక!= మేలు 
గాక!; అని= అంటూ; అనుమతి+చేసెన్‌= అంగీకారం తెలిపాడు; అని= అంటూ; సంజయుండు ధృతర్మాష్టునకు; రాము+ 
ఆగమనంబు చెప్పెన్‌+అనినన్‌ విని= బలరాముడి రాకను చెప్పాడు - అనగా విని; తదీయ= వారియొక్క; (ప్రవర్తన= నడవడిని 
గూర్చి; శ్రవణకుతూహల+ఆయత్త చిత్తుండు+ఐన= వినుట కాసక్తి నిండిన మనసున్న వాడైన; జనమేజయుండు= జనమేజయ 
చక్రవర్తి; వైశంపాయనునకున్‌+ఇట్టు+అనియెన్‌= వైశంపాయనమునితో ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఈ విధంగా వారంతా ఆ బలరాముడిని చూచి, అతడి క్షేమాలను గురించి అడిగారు. ఆ యాదవ 
ముఖ్యుడును బదులిచ్చి 'నేను పోయి చాలా నాళ్ళయింది. మిమ్మింతమందిని చూడటానికీ నా శిష్యుల గదాయుద్ధాన్ని 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 243 


కూర్చటానికీ వచ్చాను'- అన్నాడు. ఆ వాయునందనుడు, నీ కుమారుడు, గదలతోనే అతడికి దగ్గరగా పోయి 

నమస్కారం చేశారు. ఆతడు వారిని ప్రీతిగా చూచాడు. అపుడు ధర్మరాజు బలరాముడితో అన్నదమ్ముల 

ద్వంద్వయుద్దాన్ని చూడవలసిందిగా చెప్పి, వారా ద్వంద్వ యుదానికి సిదమెన తీరు తెలుపగా అతడు మంచిదని 
(©) (©) (oY 

అనుమతిచ్చాడు. అని ధృతరాష్టుడితో సంజయుడు బలరాముడి రాకను గురించిన విశేషం తెలియజెప్పుగా విని 

జనమేజయుడు ఆ యుద్ద విశేషాలను వినటానికి ఆసక్తి చూపుతూ వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


తే. ఉభయవాహిని సంగరోద్యోగసమయ । మున హలాయుధు. డేతెంచి మురహరుండు 
పాండురాజసూనులయెడ. బక్షపాతి | యని విరాటాదిబంధులు విన(గ( బలికి. 142 


ప్రతిపదార్థం: ఉభయవాహిని= ఇరువాగుల సేన; సంగర+ఉద్యోగసమయమునన్‌= యుద్దానికి ప్రయత్నించే వేళలో; 
హలాయుధుండు= బలరాముడు; ఏతెంచి= వచ్చి; మురహరుండు= మురాసురుడిని చంపిన శ్రీకృష్ణుడు; పాండురాజు 
సూనుల+ఎడన్‌= పాండురాజు కుమారులమీద; పక్షపాతి అని= అభిమాని అని; విరాట+ఆది= విరాటుడు మొదలయిన; 
బంధులు= బంధువులు; వినంగన్‌+పలికి= వినేటట్టుచెప్పి. 


తాత్పర్యం: ఇరువైపు సేనలూ యుద్ద ప్రయత్నంలో ఉండగా బలరాము డక్కడకు వచ్చి విరాటాది బంధువులంతా 
వినేటట్టుగా శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అని చెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ర్‌. (ac) లు 


క హరి యెటు(గని చక్కటియును । బురుషార్టము నా కెటుంగ( బోలునె? యీ ని 
ష్టురత విన జూడ( జాలక । సరస్వతీతీర్థమునకు( జనియెడు బుద్దిన్‌. 143 
ప్రతిపదార్థం: హరి= శ్రీకృష్ణుడు; ఎజుగని= తెలియని; చక్కటియును= మార్గమూ; పురుషార్థము= పురుషార్థమూ; 


నాకున్‌+ఎణుంగన్‌+పోలునె?= నాకు తెలియనగునా?; ఈ నిష్టురతన్‌= ఈ కష్టపు పని; వినన్‌+చూడన్‌+చాలక= విన లేక, 
కన లేక; సరస్వతీ తీర్థమునకున్‌; చనియెడు బుద్దిన్‌= వెళ్ళవలననే మనసుతో. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడికి తెలియని మార్గమూ పురుషార్థమూ నే నెఖుగగలనా? ఈ కష్టమైన విషయాన్ని నేను 
వినలేను, చూడ లేను - అని సరస్వతీ తీరమునకు పోవలెనని మనసుతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. మీ కెటింగించి పో వచ్చితి. బోయి వచ్చెది నని వాసుదేవ ధర్మజు లొడంబడి యనుప( జనియె నని వింటి 
బలదేవుండు తీర్థయాత్ర నిర్వర్తించిన తెజంగును భీమసుయోధనుల గదాయుద్దంబు చెల్లినభంగియు నతని 
కాలోన నచటి కేగుదేర సమకూరిన విధంబును వివరించి చెప్పు' మనిన జనమేజయునకు వైశంపాయనుం 
డి ట్లనియె. 144 


ప్రతిపదార్థం: మీకున్‌+ఎజింగించిపోన్‌= మీకు తెలిపిపోవటానికి; వచ్చితిన్‌= వచ్చాను; పోయివచ్చెదను= వెళ్ళివస్తాను; అని; 
వాసుదేవ ధర్మజులు= శ్రీకృష్ణుడును, ధర్మరాజును; ఒడంబడి= ఇష్టపడి; అనుపన్‌+చనియెన్‌= పంపగా వెళ్ళాడు; అని వింటిన్‌= 
అని విన్నాను; బలదేవుండు= బలరాముడు; తీర్థయా(త్ర= తీర్థయా(త్రను; నిర్వర్తించిన తెజుంగును= సాగించిన విధమును; 
భీమసుయోధనుల గదాయుద్దంబు; చెల్లిన భంగియున్‌= సాగిన విధమును; అతనికిన్‌= ఆ బలరాముడికి; ఆలోనన్‌= 
అంతలోనే; ఏంగుదేరన్‌ సమకూరిన విధంబును= రావటానికి ఏర్పడిన విధమును; వివరించి= విస్తారంగా; చెప్పుము; అనినన్‌= 
అనగా; జనమేజయునకున్‌= జనమేజయుడితో; వైశంపాయనుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (బలరాముడు) మీకు చెప్పి పోవటానికై వచ్చాను. పోయి వస్తాను-' అనగా శ్రీకృష్ణధర్మజులు ఒప్పికొని 
పంపగా వెళ్ళా డని విన్నాను. బలరాముడు సాగించిన తీర్ణయా(త్రా విధానాన్నీ, భీమదుర్యోధనులు సాగించిన 
గదాయుద్ధ్దాన్నీ, బలరాము డంతలోనే అక్కడకు వచ్చిన పద్దతిని, సవిస్తరంగా చెప్పవలసింది" అని జనమేజయుడు 
అడుగగా, వైశంపాయనుడు ఇట్లా అన్నాడు. 


సీ, “వినుము నరేంద్ర! యవ్విధమున( జని యమ్మ । హాత్ముండు గోసువర్గాదు లైన 
ణ = 
దానార్హబహుపదార్థంబులు దన యగ్ని। హోత్రంబు దెచ్చుట కుచితజనులC 
బుచ్చె ననేక విప్రుల నాప్తసచివుల । వలయు రథ ద్విపాశ్వములగముల 
రావించె. దండులప్రముఖభోజన సాధన । ములు సంపన్నహృద్యములు గాగ 


ఆ. _ దేరంబనిచె నిట్లు తీర్థయాత్రాసంవి । ధాన మాచరించి మాననీయ 
మగు సరస్వతీమహాంభోధిసంగమ । స్థానమునకు జనియె సవినయముగ. 145 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ జనమేజయ చక్రవర్తీ!; వినుము; ఆ+విధమునన్‌+చని= ఆ మాదిరిగా వెళ్ళి; ఆ+మహాత్ముండు= 
ఆ మహనీయుడు(బలరాముడు); గో సువర్ణాదులు+ఐన= పశువులు, సువర్లములు అన; నానార్హబహు పదార్థంబులు= తగిన 
వస్తువు లనేకములను; తన+అగ్నిహోత్రంబున్‌= తన అగ్నిహోత్రమును (గార్హపత్యా్నగిని); తెచ్చుటకున్‌= తీసికొని వచ్చుటకు; 
ఉచిత జనులన్‌+పుచ్చెన్‌= తగిన మనుష్యులను పంపాడు; అనేకవిప్రులన్‌= (బ్రాహ్మణులను చాలమందిని; ఆప్తసచివులన్‌= 
ఆత్మీయు లయిన మం(త్రులను; వలయు రథద్విప+అశ్వముల గములన్‌= అవసరమైన తేరులను, ఏనుగులను, గుర్రాలను, 
రావించెన్‌= రప్పించాడు; తండుల ప్రముఖ= బియ్యం మొదలైన అవసరమయిన; భోజన సాధనములు= ఆహారవస్తువులు; 
సంపన్నహృద్యములు+కా(గన్‌= సమృద్దములును, మనోహరములును అగునట్టు; తేరన్‌+పనిచెన్‌= తీసికొని రా పంపాడు; 
ఇట్టు తీర్ణయాత్రా సంవిధానము+ఆచరించి= ఈవిధంగా తీర్జాలను సేవించి; మాననీయము+అగు= (ప్రశస్తమయి నట్టి; 
సరస్వతీమహాంభోధిసంగమస్థానమునకున్‌= సరస్వతీ తీర్థం సముద్రంలో కలిసే చోటునకు; సవినయముగన్‌+చనియెన్‌= 
సవినయంగా వెళ్ళాడు. 


తాత్సర్యం: 'ఓ రాజేంద్రా! ఆ మాదిరిగా వెళ్ళిన మహనీయుడైన, బలరాముడు సమస్త సంపదలతోను, అవసరమైన 
సంభారాలతోను తాను చేయవలసిన అగ్నికార్యాలకు అనువైన అగ్నిహోత్రాన్ని తీసికొని రావటానికి అర్హులయిన 
వారిని పంపాడు. అనేకులు (బ్రాహ్మణులను, ఆప్తులయిన మంత్రులను అవసరమైన రథాలు ఏనుగులను, గుర్రాలను 
రావించుకొన్నాడు. భోజనానికి కావలసిన మంచి బియ్యాన్ని, ఇతర భోజన పదార్థాలను చక్కగా అమరేటట్టు ఆజ్ఞ 
ఇచ్చాడు. ఈ విధంగా యాత్రను ఏర్పాటు గావించుకొని, పవిత్రమయిన సరస్వతీనది సముద్రంలో కలిసేచోటునకు 
అడకువతో వెళ్ళాడు. 


వ. అది ప్రభాసం బనుపేరం బర(గు న ట్లందులకు( జని తీర్ణసేవనం బనుష్టించి యంతనుండియు. 
బధిశ్రాంతిప్రయాణంబుల సరస్వతి చేరువ నడచి తదీయ సకలతీర్ణంబు లాడుచు నన్నపానంబుల 
నాసనశయనయానంబులను ధేనుకనకరత్నాంబరాభరణాదిద్రవ్యంబులను విప్రుల నతిప్రీతుల జేయుచు, 
బాలవృద్దవనితావికలాంగదుర్దలవ్రాయుల. బరిశ్రాంతు లైనయెడల. దడిమికొని యథేష్ట ప్రకారంబుల 
శరీరస్థితి నడిపింప( దగువారిని నియోగించి మటియు ననేకధర్మంబు లాచరించుచు. గురుక్షేత్రంబునకు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 245 


వచ్చె ననుటయు జనమేజయుం డా తీర్టవిశేషంబులు వివరించి చెప్పు మనుడు వైశంపాయనుం 
డిట్లనియె. 146 


ప్రతిపదార్థం: అది= ఆ సంగమస్థానం; ప్రభాసంబునుపేరన్‌+బర(గున్‌= ప్రభాసమనే పేరుతో ఒప్పుతుంది; అట్టు+అందులకున్‌+ 
చని; తీర్ణసేవనంబు+అనుష్టించి= తీర్ణస్నానాదులనుచేసి; అంతనుండియున్‌= అక్కడినుండి; పథిశ్రాంతి ప్రయాణంబులన్‌= 
నడకవలన కలుగు శ్రమతో ప్రయాణములతో; సరస్వతి చేరువన్‌+నడచి= సరస్వతికి దగ్గరగా నడచి; తదీయ= దాని 
సంబంధమగు; సకలతీర్ణంబులు+ఆడుచున్‌= అన్ని తీర్జాలలో స్నానంచేస్తూ; అన్నపానంబులన్‌+ఆసన+శయన+యానంబులను= 
అన్నపానాలను, ఆసనాలను, పడకలను, (ప్రయాణాలను; ధేను= ఆవులను; కనక= బంగారు; రత్న+అంబర+ఆభరణ+ఆది 
ద్రవ్యంబులను= నవరత్నములతోనూ, వస్త్రములతోను, నగలతోను కూడిన సంపదలను(ఇచ్చుటవలన); వి(ప్రులను= 
బ్రాహ్మణులను; అతి ప్రీతులన్‌+చేయుచు= మిక్కిలిగా తృష్తిపరుస్తూ; బాల= పసివారు; వృద్ద= ముదుసలులు; వనితా= స్త్రీలు; 
వికల+అంగ= అంగవైకల్యం కల; దుర్చల(ప్రాయులన్‌= బలహీనులైనవారిని; పరిశ్రాంతులు+అయిన ఎడలన్‌= అలసినట్లయితే; 
తడిమికొని= నిమురుకొంటూ; యథేష్టప్రకారంబులన్‌= వారి ఇష్టానుసారంగా; శరీరస్థితి= ఆరోగ్యానికి తగినట్టు: నడపింపన్‌+ 
తగువారిన్‌= నడిపించతగ్గవారిని; నియోగించి; ఆజ్ఞాపించి; మజియున్‌= ఇంకను; అనేక= చాలా; ధర్మంబులు= ధర్మాలు; 
ఆచరించుచున్‌= చేస్తూ; కురుక్షేత్రంబునకున్‌= కురుక్షేత్రానికి; వచ్చెన్‌= వచ్చాడు; అనుటయున్‌= అనగా; జనమేజయుండు; 
ఆ తీర్ణ= ఆ తీర్రముయొక్క; విశేషంబులు= గొప్పదనాలు; వివరించి; చెప్పుము+అనుడున్‌= చెప్తుమనగా; వైశంపాయనుండు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఆ సంగమస్టానానికి ప్రభాసతీర్ణ మని పేరు. ఆ తీర్థమును ఆరాధించి, అక్కడినుండి మార్గాయాసంతో 
కూడిన పయనాలతో సరస్వతికి సమీపంగా నడచి, అందున్న అన్ని తీర్థాలలో మునుగుతూ, ఆహారశయనాదులకు 
ఏర్పాట్లు చేసి, గోవులను సంపదను పట్టువ(స్తాలనూ, నగలనూ (బ్రాహ్మణుల కొసగి వారిని సంతోషపరిచి, పసివారినీ, 
ముదుసలివారినీ, (స్తీలనూ అంగవైకల్యం గలవారినీ బలహీనులైన వారిని అలసినచోటులలో ఆదుకొనేవారిని ఏర్పాటు 
చేసి, ఇంకను అనేక ధర్మాలు చేస్తూ కురుక్షేత్రానికి వచ్చాడు - అని అనగా జనమేజయుడు తీర్థ విశేషాలను 
వివరించు మనగా వైశంపాయను డీ విధంగా చెప్పాడు: 
క, మును చనియెం బ్రభాసమునకు । నని చెప్పితి నతని నది మహత్తరతీర్ధ 

మ్ము నరేంద్ర! యందు. జంద్రుండు | దన యక్ష్మం దీర్గుకొని గతవ్యథుం డయ్యెన్‌. 147 


ప్రతిపదార్థం: నరేంద్ర!= ఓ రాజా! అతనిన్‌; మును చనియెన్‌+ప్రభాసమునకున్‌+అని చెప్పితిన్‌= ఇదివరకు (ప్రభాస 
తీర్థమునకు వెళ్ళాడని చెప్పాను; అది; మహత్తర= గొప్ప; తీర్ణమ్ము= తీర్థం; అందున్‌= ఆ తీర్థంలో; చంద్రుండు; తన; 
థ రాశీ థ థ ఠా 

యక్ష్మన్‌+తీర్చుకొని= క్షయవ్యాధిని; తీర్చుకొని= పోగొట్టుకొని; గత= పోయిన; వ్యథుడు+అయ్యెన్‌= బాధగలవాడయ్యాడు. 


తాత్సర్యం: ఆతడు ప్రభాసతీర్ధానికి ముందుగా వెళ్ళాడని చెప్పాను. అది మిక్కిలి మహిమ(శక్తి) కల తీర్థం. ఓ 
రాజా! చంద్రు డాతీర్థంలో మునిగి తన క్షయవ్యాధిని పోగొట్టుకొన్నాడు. 


ప్రభాసతీర్థ ప్రభావవర్లనము (సం. 9-33-36) 
వ. అత్తెఅం గెటింగించెద దక్షకన్యకల నశ్విన్యాదు లగు సప్తవింశతి సంఖ్యల జంద్రుండు వివాహం బయ్యె 
నందు రోహిణి రూపాతిశయవతి యగుటం జేసి తదాసక్తుండైన( దక్కటివారు వగ నొంది తండ్రికడకుం 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


జని చంద్రుని యన్యాయం బెటింగించిన, నా ప్రజాపతి చంద్రునితో నుగ్గడించి 'యది చాల నధర్మం బింక 
నిట్లు సేసి తేని శపింతు. జుమ్మీ! సముండవై వర్తింపు? మనుటయు నమ్మాట దెస ననాదరంబు సేసి యతండు 
వెండియు. దొంటియట్ల వర్తించిన నెజింగి యమ్మహాత్ముండు కోపించి యటుందెవులు గొనుమని శాపం 
బిచ్చిన, నయ్యోషధినాథుండు నానాటికి గృశుం డయ్యె న ట్లాతెవులుచేత నతండు పో(డిమి మాలిన 
నోషధులు పసచెడియె; దానం బ్రజలు డయ్యం జొచ్చి; రది చంద్రకార్య్వహేతుకం బగుట యనుసంధించి. 
148 
ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ విధాన్ని(తీర్ధమహత్త్యమును); ఎజింగించెదన్‌= తెలుపుతాను; దక్షకన్యకలన్‌= దక్షుడికూతులైన; 
అశ్విని+ఆదులు+అగు= అశ్విని మొదలైనవారిని; సప్తసవింశతి సంఖ్యలన్‌= ఇరవై ఏడుమందిని; చంద్రుడు వివాహంబయ్యెన్‌= 
చంద్రుడు పెండ్లాడాడు; అందున్‌= వారిలో; రోహిణి= రోహిణిఅనునాపె; రూపాతిశయవతి+అగుటన్‌+చేసి= మిక్కిలి అందగత్తె 
అయినందున; తద్‌+ఆసక్తుండు+ఐనన్‌= ఆమె అందు ట్రీతికలవాడు కాగా; తక్కటివారు= మిగిలినవారు; వగన్‌+ఒంది= 
దుఃఖపడి; తండ్రికడకున్‌+చని= తమ తండ్రి వద్దకు వెళ్ళి; చంద్రుని అన్యాయంబు+ఎటింగించినన్‌= చంద్రుడి అధర్మమును 
తెలుపగా; ఆ (ప్రజాపతి= ఆ దక్షప్రజాపతి; చంద్రునితోన్‌+ఉగ్గడించి= చంద్రుడితో మాటాడి; అది చాలన్‌+అధర్మంబు= అది 
మిక్కిలి అన్యాయం; ఇంకన్‌+ఇట్టు+చేసితి(ఏ)+ఏని= ఇంకా ఇట్లాగే చేశావంటే; శపింతున్‌+చుమ్మీ!= శాపమిస్తాను సుమా!; 
సము(డవు+ఐ= సమానుడవుగా; వర్తింపుము= నడచుకొనుము; అనుటయున్‌= అని చెప్పటమూ; ఆ+మాటదెసన్‌= ఆ 
మాటకు; అనాదరంబు+చేసి= లెక్కచేయక; అతండు= చంద్రుడు; వెండియున్‌= మరల; తొంటి+అట్టు+అ= వెనుకటిమాదిరిగనే; 
వర్తించినన్‌+ఎటింగి= నడచుకొనగా తెలిసికొని; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన దక్షుడు; కోపించి; అజుందెవులు+ 
కొనుమని= కృశించే జబ్బును(క్షయను) పొందుమని; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఇవ్వగా; ఆ+ఓషధినాథుండు= ఆ చంద్రుడు; 
నానాంటికిన్‌+కృశుండు+అయ్యెన్‌= దినదినానికి క్షీణించాడు; అట్టు+ఆ తెవులుచేతన్‌= ఆ విధంగా ఆ జబ్బుతో; అతడు 
పోండిమి మాలినన్‌= వాడు ఒప్పులేనివాడు కాగా; ఓషధులు; పసచెడియన్‌= బలహీనము అయినవి; దానన్‌+(ప్రజలు= 
అందుచేత (ప్రజలు; డయ్యన్‌+చొచ్చిరి= అలసట కలవారైరి; అది; చంద్రకార్య్య= చంద్రుడు కృశించిన; హేతుకంబు+అగుటన్‌= 
కారణం కావటంతో; అనుసంధించి= కూర్చి. 


తాత్సర్యం: ఆ వివరాన్ని తెలియజేస్తాను. దక్షుడి కూతులు ఇరువదిఏడుగురను (అశ్విని మొదలైనవారిని) చంద్రుడు 
'పెండ్డాడాడు. వారిలో చాలా అందగత్తెఅయిన రోహిణియందు అభిమానం ఎక్కువగా కలిగి ప్రవర్తించగా, మిగిలిన 
వారు మనస్తాపంతో తండ్రి వద్దకు వెళ్ళి, చంద్రుడు చేసే అన్యాయాన్ని చెప్పారు. ఆ దక్షప్రజాపతి చంద్రుడితో అది 
చాలా అన్యాయ మనీ ఇకముందా విధంగా చేస్తే శపిస్తాననీ అన్నాడు. ఆ మాటను లెక్కచేయకుండా చంద్రుడు 
వెనకటివలెనే ప్రవర్తించసాగాడు. ఆ విషయాన్ని తెలిసికొన్న దక్షుడు కోపించి అతడిని క్షయవ్యాధిచేత బాధనందు 
మని శపించాడు. దానితో ఓషధీపతి అయిన చంద్రుడు దినదినానికీ కృశించి పోయాడు. ఆ రోగంవలన ఆతడు 
కళావిహీనుడుకాగా ఓషధులు కూడా బలహీనాలయ్యాయి. అందుచేత ప్రజలు అలసిపోజొచ్చారు. అది చంద్రుడు 
కృశించిన కారణంగా జరిగిందని (గ్రహించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, దేవత లమృతాంశునితో । 'నీ వేటికి గృశుండ వైతి? నిక్కము చెపుమా!' 
నావుడు( దనతెఅం గేర్చడ( । గా వారికి నతండు సెప్పె. గౌరవముఖ్యూ.!' 149 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= కురువంశంలో (ప్రధానుడైనవాడా! జనమేజయా!; దేవతలు+అమృత+అంశునితోన్‌= దేవతలు 
చంద్రుడితో; నీవు+ఏటికిన్‌ కృశుండవు+ఐతి(వి)?= నీవెందుకై కృశించిపోయావో; నిక్కము చెపుమా!= నిజం చెప్పుము; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 247 


నావుడున్‌= అనగా; తన తెజంగు+ఏర్పడంాన్‌= తన స్థితి స్పష్టంగా తెలియగా; అతండు= చంద్రుడు; వారికిన్‌+చెప్పెన్‌= 
ఆ దేవతలకు చెప్పాడు. 


తాత్పర్యం: ఓ కౌరవరాజా! జనమేజయా! దేవతలు చంద్రుడిని “నీవు ఇట్టా క్షీణించిపోవటానికి కారణ మేమిటో 
నిజంగా చెప్పుము.” అని అడుగగా, అతడు వాళ్ళకు ఆ వివరమంతా చెప్పాడు. 


క. విని వార లతనిం దోడ్కొని । చని ప్రార్థించుటయు( దగ బ్రసన్నుం డై యి 
ట్లను దక్షు 'డఖిల భార్యా | జనులయెడన్‌ నడవవలయు శశి సమవత్తిన్‌. 150 


ప్రతిపదార్థం: విని= అది విన్నవారై; వారలు= ఆ దేవతలు; అతనిన్‌+తోడ్కొని= ఆ చంద్రుడి తీసికొని; చని= వెళ్ళి; 

ప్రార్థించుటయున్‌= (ప్రార్థించగా; తగన్‌+(ప్రసన్నుండు+ఐ= తగునట్టుగా దయగలవాడై; దక్షు(డు+ఇట్లనున్‌= దక్షు డీ విధంగా 
థ థ ౧ షా లు న! లు 

అన్నాడు; అఖిల భార్యాజనులఎడన్‌= భార్యలందరి విషయంలోను; శశి= చంద్రుడు; సమవృత్తిన్‌= సమానమైన (ప్రవర్తనంతో; 

నడవవలయున్‌= నడచుకొనవలెను. 


తాత్పర్యం: దేవతలు విని, చంద్రుడిని తోడుకొనిపోయి దక్షుడిని ప్రార్థించగా ఆదరంతో ఆతడు 'భార్యలందరి 
విషయంలోనూ చంద్రుడు సమానమైన అభిమానంతో నడచుకొనవలయు'నని చెప్పాడు. 


వ. అట్లు నడచుచు సరస్వతీజలనిధిసంగమకలితం బైన తీర్ణంబుజలంబుల నిమగ్నుం డై వృద్ది. బొందు; 
వరుసన పదియేను పదియేనుదినంబులు సంక్షయంబును బ్రవర్దనంబు నొందం గలవా? డని చెప్పి 
వెందియు. 151 


ప్రతిపదార్థం: అట్టు నడచుచున్‌= ఆ విధంగా నడుస్తూ; సరస్వతీ జలనిధి సంగమకలితంబు+ఐన= సరస్వతీ తీర్థమూ 
సము(ద్రమూ కలసిన తీర్ణముల నీళ్ళలో; నిమగ్నుండు+ఐ= స్నానంచేసి (మునిగి); వృద్దిన్‌+పొందున్‌= వృద్దిపొందుతాడు; 
వరుసన= (క్రమంగా; పది ఏను+పది ఏను దినంబులు= పదిహేను దినాల చొప్పున; సంక్షయంబును= తగ్గుటయున్నూ; 
ప్రవర్రనంబున్‌ ఒందన్‌= పెరుగుటయున్నూ; ఒందన్‌+కలవా(డు; అని చెప్పి వెండియున్‌= అని చెప్పి ఆ మీదట. 


తాత్సర్యం: ఆ విధంగా నడుస్తూ సరస్వతీ నది సముద్రంలో కలిసేచోట కల పవిత్రతీర్ణములలో మునిగి వృద్ధిని 
పొందే పద్దతిలో పదిహేను దినాలు తగ్గుతూ పెరుగుతూ ఉండగలడు” అని చెప్పి ఇంకను. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క, “అమవస సమవస నా తీ | రృమునం గృతస్నాను( డై సుధాకరుండు ప్రవృ 

ద్ది మహితతను( డగు” నని యత । డమరుల వీడ్మొల్సి యా మృగాంకునితోడన్‌. 152 
ప్రతిపదార్థం: అమవస+అమవసన్‌= (ప్రతి అమావాస్య నాడూ; సుధాకరుండు= చంద్రుడు; ఆ తీర్ణమునన్‌= ఆ తీర్థంలో; 


కృతస్నానుండు+ఐ= స్నానమాడి; (ప్రవృద్ది మహితతను(డు+అగును+అని= (ఆరోగ్యం) సెరిగిశక్తిమంతమయిన శరీరంకలవాడౌతా 
డని; అ(తడు+అమరులన్‌ వీడ్కొని= ఆ దక్షుడు దేవతలను పంపించి; ఆ మృగాంకునితోడన్‌= ఆ చంద్రుడితో. 


తాత్పర్యం: 'అమావాస్యకు, అమావాస్యకు, చంద్రు డా తీర్థంలో స్నానమాడి 'ప్రవర్థమానమయ్యే శక్తిగల శరీరంకలవా 
డవుతాడు” అని దేవతలను పంపివేసి, ఆ దక్షుడు చంద్రుడితో ఈ విధంగా అన్నాడు: 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ.  'వనితలకు విప్రులకు నవమానంబు సేయకుమీ!' యని పలికి వీడ్కొలిపె నట్లు శాపమోక్షంబు గని చంద్రుం 
డాతీర్థంబునకు( జని తదీయ జలస్నానంబున నాప్యాయితశరీరుండై లోక ప్రభాసుం డయ్యె; నదికారణంబుగా 
నాతీర్ధంబు ప్రభాసం బనుపేరం బ్రసిద్ది నొందె; నందుండి యా రోహిణీ నందనుం డరిగి చమసోద్దేదనం 
బను తీర్ధంబున నొకరాత్రి వసియించి, యుదపానంబునకుం బోయె; దానివిశేషం బాకర్ణింపుము. 153 


ప్రతిపదార్థం: వనితలకున్‌= (స్తీలకును; విప్రులకున్‌= (బ్రాహ్మణులకును; అవమానంబు+చేయకుమీ!= అవమానం చేయవద్దు 
సుమా!; అని పలికి వీడ్కొలిపెన్‌= అని చెప్పి పంపాడు; అట్టు శాపమోక్షంబున్‌+కని= ఆ విధంగా శాపమునుండి విమోచనం 
పొందే తెరవు చూచి; చంద్రుండు+ఆ తీర్థంబునకున్‌ చని= చంద్రు డా తీర్థానికి వెళ్ళి; తదీయ జలస్నానంబునన్‌= ఆ నీటిలో 
స్నానం చేయటంచేత; ఆప్యాయిత శరీరుండు+ఐ= సుఖమయమైన శరీరంకలవాడు అయి; లోక (ప్రభాసుండు+అయ్యెన్‌= 
లోకాన్ని కాంతిమంతం చేసినవా డయ్యాడు; అది కారణంబుగాన్‌= ఆ కారణంవలన; ఆ తీర్థంబు= ఆ సంగమ తీర్థం; 
ప్రభాసంబు+అను పేరన్‌+(ప్రసద్దిన్‌+అందెన్‌= (ఆ తీర్థం) (ప్రభాసమనే పేరుతో కీర్తిపొందినది; అందుండి= అక్కడినుండి; ఆ 
రోహిణీ నందనుండు+అరిగి= రోహిణి కుమారుడైన బలరాముడు వెళ్ళి; చమసోద్భేదనంబు+అను తీర్ణంబునన్‌= చమసోద్భేదన 
మనే పేరున్న ఆ తీర్ణంలో; (యాగ సమయంలో అందరును తీసికొనే ఒక విధమయిన రసం పుట్టే చోటు); ఒక రాత్రి 
వసియించి= ఒక్కరాత్రి మాత్రం ఉండి; ఉదపానంబునకున్‌+పోయెన్‌= ఉదపానమనే బావికిపోయాడు; దాని విశేషంబులు= 
దాని గొప్పదనమును; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: 'స్తీలను, బ్రాహ్మణులను అవమానింపవద్దు.' అని వీడ్కొలిపాడు. ఆ విధంగా శాపం తొలగిపోయే 
విధాన్ని తెలిసి చంద్రు డా తీర్ణానికి పోయి ఆ నీటిలో స్నానం చేసి చక్కని శరీరంతో లోకాన వెలిగాడు. ఆ 
కారణంచేత ఆ తీర్ణం ప్రభాసమని కీర్తి నందింది. అక్కడనుండి బలరాముడు చమసోద్భేదనతీర్ణంలో ఒక రాత్రి 
ఉండి స్నానమాడి ఉదపానమనే బావిని సేవించటానికి వెళ్ళాడు. ఆ కథ వినుము. 


క. _ త్రితుం. దనంగా ద్వితు€ డన నే । కతు( దనగం దపస్విసుతులు గల; రా విప్ర 
త్రితయము భూపాలురకును । గ్రతుదీక్ష లొనర్షి ధేనుగణముం బడసెన్‌. 154 


ప్రతిపదార్థం: త్రితుండు+అనంగాన్‌= త్రితుడనే పేరు కలవాడు; ద్వితుండు+అనన్‌= ద్వితుడనేవాడు; ఏకతుండు+అనంగన్‌= 
ఏకతు డనేవాడును; తపస్వీ సుతులు= మునికుమారులు; కలరు= ఉన్నారు; ఆ విప్రత్రితయము= ఆ ముగ్గురు బ్రాహ్మణులును; 
భూపాలురకును= రాజులకు; (క్రతుదీక్షలు+ఒనర్భి= యజ్ఞదీక్ష లిచ్చి; ధేనుగణమున్‌+పడసెన్‌= ఆవులను పొందారు. 


తాత్సర్యం: (త్రితుడు, ద్వితుడు, ఏకతుడు అనే మునికుమారు లుండేవారు. వారు రాజులకు యజ్ఞదీక్షల నిచ్చి 
ఆవులను పొందారు. 


వ. పడసి యొక్కట నేతెంచునెడ నయ్యేకతద్వితులు నిజభ్రాత యగు త్రితుని వంచించి తా రాగోవుల. 
దొలంగ నడిచికొని పోవువారుగా( బాపబుద్ది కుత్సహించి; రాసమయంబున. దెరువున నొక్కవృకం 
బున్నం దద్దయంబునం దొలంగం బోయి ప్రమాదంబున ద్రితుండు నూతం బడిన నయ్యిరువురు నతని 
నుపేక్షించి ధేనువులం గొనిపోయి; రమ్మునికుమారుండు నిర్జలం బైన యయ్యుదపానంబున నుండి 
సోమపానంబు సేసినం గాని యీ దురితంబు వాయ దని తలంచి యజ్ఞసాధనంబునకు( బ్రతివిధులు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 249 


సంకల్పరూపంబున సంపాదించికొని క్రతువొనరించిన దేవతలు సన్నిధిసేసి హవిర్ణాగంబులు గైకొనిరి. 
సరస్వతీజలంబు తత్కూపంబున నుద్గతంబై యా సవనపతి నుద్దరించె; నయ్యమరులు వరం బడుగు మనిన 
నమ్మహాద్విజుండు. 155 


ప్రతిపదార్థం: పడసి యొక్కన్‌ ఏతెంచునెడన్‌= ఆ విధంగా పొంది ఒక్కడూ వచ్చే సమయంలో; ఆ+ఏకతద్వితులు= ఆ 
యేకత ద్వితు లనేవారు; నిజభ్రాతఅగు= తమ సోదరుడయిన; (త్రితుని= (త్రితు డనే వాడిని; వంచించి= మోసంచేసి; తారు= 
తాము; ఆ గోవులన్‌= ఆ పశువులను; తొలంగన్‌+అడిచికొనిపోవువారుగాన్‌= తప్పించి తోలుకొని పోయే వారై; పాపబుద్దికిన్‌= 
మోసపు చేష్టకు; ఉత్సహించిరి= ఆసపడ్డారు; ఆ సమయంబునన్‌= ఆ వేళలో; తెరువునన్‌= బాటలో; ఒక్క వృకంబు+ఉన్నన్‌= 
ఒక తోడేలుండగా; తద్‌+భయంబునన్‌+తొలంగన్‌+పోయి= దానివలన భయంతో తప్పుకొనబోయి; ప్రమాదంబునన్‌= 
ప్రమాదవశాన; (త్రితుండు= త్రితుడనేవాడు; నూతన్‌+పడినన్‌= బావిలో పడగా; అతనిన్‌+ఉపేక్షించి= వాడిని లెక్కసేయకుండా; 
ధేనువులన్‌+కొనిపోయిరి= ఆవులను తీసికొనిపోయారు; ఆ+మునికుమారుండు= ఆ తపసి కుమారుడు; నిర్ణలంబు+అయిన 
ఆ+ఉదపానంబుననుండి= నీరులేని ఆ బావినుండి; సోమపానంబు+చేసినంగాని= సోమరసాన్ని (త్రాగితేగాని; ఈ దురితంబు= 
ఈ పాపం; పాయదు+అని తలంచి= పోదని భావించి; యజ్ఞసాధనంబునకున్‌+(ప్రతినిధులు= యజ్ఞాన్ని సాగించటానికి 
మారువిధానాలు; సంకల్పరూపంబునన్‌ సంపాదించుకొని= సంకల్పమా(త్రాన సంపాదించుకొని; [క్రతువు+ఒనరించినన్‌= యజ్ఞం 
చేయగా; దేవతలు సన్నిధి+చేసి= దేవతలు (ప్రత్యక్షమై; హవిర్భాగంబులు గైకొనిరి= యజ్ఞహవిస్సులో భాగాలను తీసికొన్నారు; 
సరస్వతీ జలంబు= సరస్వతీ తీర్ధంలోని నీరు; తద్‌+కూపంబునన్‌+ఉద్గతంబు+ఐ= ఆ బావిలో పుట్టుకొని వచ్చి; ఆ 
సవనపతిన్‌= ఆ యజ్ఞపతిని; ఉద్దరించెన్‌= గట్టెక్కించింది; ఆ+అమరులు; వరంబు+అడుగుము+అనినన్‌= ఆ దేవతలు 
వరమడుగు మనగా; ఆ+మహాద్విజుండు= ఆ గొప్ప (బ్రాహ్మణుడు. 


తాత్సర్యం: ఆవులను పొంది, ఒకడూ వస్తుండగా తోడబుట్టినవారయిన ఏకద్వితులు త్రితుని మోసగించి అతడి 
ఆవులను అపహరించి దాటుకొని పోయేవారయి పాపపుచేష్టకు ఆసక్తి చూపారు. ఆ సమయంలో దారిలో ఒక పెద్ద 
తోడేలుండగా భయపడి తప్పుకోబోయి ప్రమాదవశాత్తు త్రితుడు బావిలో పడగా ఆ ఇరువురూ అతడిని లెక్క 
చేయక ఆవులను తోలుకొనిపోయారు. ఆ తాపసబాలుడు నీరు లేని ఆ బావినుండి సోమపానం చేస్తేగాని ఈ 
పాపం పోదని తలచి యజ్ఞం చేయటానికి ప్రతినిధులను సంకల్పరూపంగా సంపాదించుకొని యజ్ఞం చేయగా 
దేవతలు ప్రత్యక్షమై హవిర్భాగాలు తీసికొన్నారు. సరస్వతీ జలం ఆ బావినుండి పుట్టి ఆ యజ్ఞపతిని కాపాడింది. 
ఆ దేవతలు వరమును దేనినైనా కోరుకొమ్మనగా, ఆ బ్రాహ్మణోత్తముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. “విను డుపస్పర్శ మిందు జేసిన యతండు | వదయువాండు మహిత సోమపానఫలము 

వరము నా కిది యనుటయు వార లట్టు | లవుట సంప్రీతి మై నిచ్చి దివికి జనిరి. 156 
ప్రతిపదార్థం: వినుండు= (మీరంతా) వినండి; ఇందున్‌= ఈ తీర్ధంలో; ఉప స్పర్శ చేసిన+అతండు= స్నానం (ఆచమనం) 
చేసినవాడు; మహిత= మహత్త్యంకల; సోమపానఫలము= సోమరసాన్ని (త్రాగిన ఫలితాన్ని; పడయువాండు= పొందగలడు; ఇది 


నాకున్‌ వరము= ఇదియే నాకు (ఈయదగిన) వరం; అనుటయున్‌= అనగా; వారలు+అట్టులు+అవుట= వా రావిధంగా 
కావటాన్ని (వరమును); సం(ప్రీతిమైన్‌-ఇచ్చి= సంతోషంతో ఇచ్చి; దివికిన్‌+చనిరి= స్వర్గానికి వెళ్ళారు. 


తాత్సర్యం: ఈ తీర్థంలో స్నానం చేసినవాడు సోమరసాన్ని త్రాగిన ఫలితం పొందినవాడు కావాలి. ఇది నేను కోరే 
వరం.” అనగా, వారు అట్లే అగుగాక! అని వర మిచ్చి సంతోషంతో దేవలోకానికి వెళ్ళారు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్టి యయ్యుదపానంబును సేవించి వినశనంబునకు( జనియె; దత్తీర్ధంబు హీనజాతులకు( బొడసూపక 
నశించు. గావున వినశనం బనం బరణగె; మటియు భూమికంబునకుం బోయె; నది యప్సరోగీతనృత్య 
విహారభూమి యగుట భూమికం బన బ్రసిద్దం బయ్యె(; బదంపడి గంధర్వ తీర్ణంబునకు నేంగె; నది 
విశ్వావసుప్రభృతిగంధర్వతపస్పిద్దిస్టానం; బందుండి గర్గస్రోతంబునకు. జనియె; నందు గర్లుండు 
సన్మునిసేవితుండై చిరకాలంబు వసించె; నచ్చోటు గదలి యా బలభద్రుండు. 157 


ప్రతిపదార్థం: అట్టి= అంతమహిమ కల; ఆ+ఉదపానంబును సేవించి= ఆ నీటిని (త్రాగుటచేత సేవించి(నవాడై); 
వినశనంబునకున్‌+చనియెన్‌= వినశనమనే తీర్థమున్న చోటికి వెళ్ళాడు; తద్‌+తీర్ణంబు= ఆ తీర్థం; హీనజాతులకున్‌+పొడసూపక= 
నీచజాతులకు కానరాక; నశించున్‌+కావునన్‌= నశించిపోతుంది కనుక; వినశనంబు+అనన్‌+పరగాన్‌= వినశనము అనే 
పేరుతో ఒప్పింది; మజీయున్‌= ఇంకనూ; భూమికంబునకున్‌+పోయెన్‌= భూమికతీర్జానికి వెళ్ళాడు; అది= ఆచోటు; అప్పరో 
గీతనృత్య విహారభూమి= దేవతావేశ్యలు సంగీత నాట్యాలతో తిరిగేచోటు; అగుటన్‌= అగుటవలన; భూమికంబు+అనన్‌= 
భూమికమనే పేరుతో; (ప్రసిద్దంబు+అయ్యెన్‌= ప్రఖ్యాతి నందింది; పదంపడి= ఆ మీదట; గంధర్వ తీర్ణంబునకున్‌+ఏలాన్‌= 
గంధర్వమనే తీర్థానికి వెళ్ళాడు; అది= ఆ చోటు; విశ్వావసుప్రభృతి= విశ్వావసుడు మొదలైన; గంధర్వ తపస్సిద్ది కలిగినచోటు; 
అందుండి గర్గస్రోతంబునకున్‌+చనియెన్‌= గర్గస్రోతమనే పేరున్న చోటికి వెళ్ళాడు; అందున్‌= ఆ చోటు; గర్గుండు= 
గర్గమహాముని; సత్‌+మునిసేవితుండు+ఐ= మంచిమునులచేత సేవించబడుతూ; చిరకాలంబు= చాలకాలం; వసించెన్‌= 
కాపురమున్నాడు; ఆ+చోటున్‌+కదలి= ఆచోటు దాటి; ఆ బలభద్రుండు= ఆ బలరాముడు. 


తాత్సర్యం: అటువంటి తీర్థాన్ని సేవించి, వినశనానికి వెళ్ళాడు. ఆ తీర్ధం తక్కువ జాతివారికి కానరాకుండా 

నశిస్తుంది గనుక వినశనమని పిలువబడింది. ఇంకను భూమికమనే తీర్జానికి కూడ వెళ్ళాడు. అది అప్పరసలు 

సంగీత గీతనృత్యాలతో విహారం చేసే చోటు. ఆ తరువాత గంధర్వ తీర్థానికి వెళ్ళాడు. ఆ చోటు విశ్వావసుడు 

మొదలైన గంధర్వులు తపస్సిద్ది పొందినట్టిది. అక్కడనుండి గర్లస్రోతమునకు వెళ్ళాడు. అది గర్గ్లుడు సన్మునులచేత 
యా (©) యు A 

సేవించబడి చాలకాలం నివాసం చేసిన చోటు. అటనుండి బలరాముడు కదలి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. వినుము శంఖతీర్థమునకు నైసర్గిక । మునకు నాగధన్వమునకు వరుస 
జనియె; నాగధన్వ మనునది వాసుకి । స్తాన మచట దొల్లి సకల సురులు. 158 
ప్రతిపదార్థం: వినుము; శంఖతీర్ణమునకున్‌; నైసర్గికమునకున్‌= నైసర్గికము అనే తీర్ణానికీ; నాగధన్వమునకున్‌ వరుసన్‌+చనియెన్‌= 


నాగధన్వమనే చోటునకూ వరుసగా వెళ్ళాడు; నాగధన్వము+అనునది= నాగధన్వమనే పేరున్నది; వాసుకిస్థానము= (నాగేంద్రుడగు) 
వాసుకి ఉన్నచోటు; అచటన్‌; తొల్లి= అంతకు పూర్వం; సకలసురులు= దేవతలందరును. 


తాత్సర్యం: శంఖతీర్థమునకూ, నైసర్గికానికీ, నాగధన్వానికీ వరుసగా వెళ్ళాడు. ఆ నాగధన్వం వాసుకికి నివాసస్థానం 
కావడంచేత, ఇంతకు మునుపు దేవతలందరూ అక్కడ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ నాగేంద్రత్వమునకు వాసుకి నభిషేకించి; రందుండి యా నీలాంబరుండు నైమిశంబున కరిగె; నయ్యెడం 
దొల్లి సరస్వతి యనునేటు దూరం బై యుండ నైమిశారణ్యవాసు లగుమునులు క్రతువు సేయం దొడంగిన; 
నాసరస్వతి వారల సంభావించుటకు మలంగి పాటినకతంబునం దటసమీపం బయ్యె; నవ్విశేషంబు విని 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 251 


విస్మితుం డగుచు నాహలాయుధం డా తీర్ణంబు( గొనియాడి, సప్తసారస్వతంబునకుం బోయె నచ్చట 
మంకణుండును మహాముని వసించు. దొల్లి నలినభవుసత్రంబున నైమిశారణ్యమునుల యాగంబున గయుని 
క్రతువున నుద్దాలకునధ్వరంబున వసిష్టుసప్తతంతువున గురునిసవనంబున వెండియు నొకమటథి 
యాపరమేష్టి యజ్ఞంబున హిమవత్స్పుష్కరాదు లైన తత్పదేశంబులకు సుప్రభయు. గనకాక్షియు విశాలయు 
సురతన్వయు నోఘమాలయు సువేశియు విమలోదకయు ననునామంబుల నారీవేషయుక్తయై సరస్వతి 
చని యజమానసకల దేవముని సంభావన వడసె నట్టి సప్తాకారంబుల నాసంయమియాశ్రమంబున. 
బ్రవర్తించుట నది సప్తసారస్వతం బనం బరంగి; నమ్మంకణుని చరితంబులు మటియునుం గల 
వాశ్చర్యకరంబులు వినుము. 159 


ప్రతిపదార్థం: నాగ+ఇంద్రత్వమునకున్‌= పాములకు రాజుగా; వాసుకిన్‌+అభిషేకించిరి= వాసుకిని అభిషేకం చేశారు; అందుండి= 
అక్కడనుండి; ఆ నీలాంబరుండు= నీలంరంగు గల వస్తాన్ని ధరించినవాడైన బలరాముడు; నైమిశంబునకున్‌+అరిగెన్‌= 
నైమిశ మనే పేరున్న వనానికి వెళ్ళాడు; ఆ+ఎడన్‌+తొల్లి సరస్వతి అను+ఏజు= ఆ చోట పూర్వం సరస్వతిఅనే పేరున్న ఏరు; 
దూరంబు+ఐ+ఉండన్‌= చాలదూరంగా ఉండగా; నైమిశారణ్యవాసులు+అగు మునులు= నైమిశారణ్యంలో కాపురముండే 
తాపసులు; (క్రతువు చేయన్‌+తొడంగినన్‌= యజ్ఞం చేయటాన్ని మొదలుపెట్టగా; ఆ సరస్వతి వారల సంభావించుటకున్‌= ఆ 
సరస్వతీనది వారి నాదరించటానికి; మలంగి= తిరిగి; పాణిన+కతంబునన్‌= (ప్రవహించిన కారణంగా; తటసమీపంబు+అయ్యెన్‌= 
తీరానికి దగ్గరైనది; ఆ+విశేషంబు విని= ఆ గొప్పను విన్నవాడై; విస్మితుండు+అగుచున్‌= ఆశ్చర్యంపొందుతూ; ఆ 
హలాయుధుండు= నాగలి ఆయుధంగా కల ఆ బలరాముడు; ఆ తీర్థంబున్‌+కొనియాడి= ఆ తీర్థాన్ని కీర్తించి; 
సప్తసరాస్వ తంబునకున్‌+పోయెన్‌= సప్తసారస్వతమనే తీరానికి పోయాడు; అచ్చటన్‌= ఆ చోట; మంకణుండు+అను మహాముని 
వసించున్‌= మంకణముని ఉన్నాడు; తొల్లి= పూర్వం; నవినభవుస(త్రంబునన్‌= (బ్రహ్మయజ్ఞంలో; నైమిశారణ్యమునుల 
యాగంబునన్‌= నైమిశారణ్యంలో ఉన్న మునులు చేసి యాగంలో; గయుని (క్రతువునన్‌= గయుడు చేసిన యజ్ఞంలో; 
ఉద్దాలకుని అధ్వరంబునన్‌= ఉద్దాలకుడి యాగంలో; వసిష్టుసప్తతంతువునన్‌= వసిష్టుడి యాగంలో; గయుని (క్రతువునన్‌= 
గయుడు చేసిన యజ్ఞంలో; ఉద్దాలకుని అధ్వరంబునన్‌= ఉద్దాలకుడి యాగంలో; వసిష్టుసప్తతంతువునన్‌= వసిష్టుడి యాగంలో; 
గురుని సవనంబునన్‌= గురుడి యాగంలో; వెండియున్‌+ఒకమటి= ఇంకొకమారు; ఆ+పరమేస్టి యజ్ఞంబునన్‌= (బ్రహ్మకావించే 
ఆ యజ్ఞంలో; హిమవత్‌+పుష్కరాదులు+ఐన= హిమవంతము, పుష్కరం మొదలైన; తద్‌+ప్రదేశంబులకున్‌= ఆ చోటులకు; 
సుప్రభయు; కనకాక్షియు; విశాలయు; సురతన్వయు; ఓఘమాలయు; సువేణియు; విమలోదకయు; అను నామంబులన్‌= అనే 
పేర్లతో; నారీవేషయుక్త+ఐ= స్త్రీకి ఆమోదయోగ్యమయ్యే వేషంతో; సరస్వతి చని= సరస్వతి(నది) వెళ్ళి; యజమాన= 
యజ్ఞకర్తయొక్కయు, సకల దేవముని, సంభావన పడసెన్‌= అందరు దేవతలయొక్క, మునులయొక్క, మర్యాదలను పొందింది; 
సప్త+ఆకారంబులన్‌= ఆ విధంగా ఏడు రూపాలతో; ఆ సంయమి ఆ(శ్రయంబునన్‌+(ప్రర్తించుటన్‌= ఆ తాపసి ఆశ్రమంలో 


లు కప. 


© 
తిరగటంవలన; అది= ఆ నది; సప్తసారస్వతంబు+అనన్‌+పరలౌన్‌= సప్త సారస్వతముగా ఒప్పిఉన్నది; ఆ+మంకణుని 
చరితంబులు మజియునున్‌ కలవు= ఆ మంకణముని గాథలు ఇంకా ఉన్నవి; ఆశ్ళర్యకరంబులు= అబ్బురమును కలిగించేవి; 
వినుము. 


తాత్సర్యం: పాములకు రాజైనట్లు వాసుకిని అభిషేకించారు. అక్కడినుండి ఆ నీలాంబరుడు (బలరాముడు) 
నైమిశానికి వెళ్ళాడు. మునుపు సరస్వతి అనే నది దూరంగా ఉండగా నైమిశారణ్యంలో ఉండే తాపసులు యజ్ఞం 
చేయటం మొదలు పెట్టగానే ఆ సరస్వతి వారిని గౌరవించటానికై తిరిగి పారిన కారణాన అది తటసమీపమైనది. 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ ప్రత్యేకతను విని ఆశ్చర్యపడి, బలరాముడు ఆ తీర్థాన్ని పొగడి సప్తసారస్వతానికి వెళ్ళాడు. ఆ చోట మంకణు 
డనే గొప్ప తపస్వి పూర్వముండేవాడు. పూర్వం (బ్రహ్మచేసిన యాగంలో, నైమిశంలోని మునులయాగంలో, గయుడి 
యజ్ఞంలో, ఉద్దాలకుడి యజ్ఞంలో, వసిష్టుడి సప్తతంతువులో, గురుడి యాగంలో, ఇంకా ఒకమారు బ్రహ్మయజ్ఞంలో, 
హిమవంతం, పుష్కరం మొదలైన చోటులలోను, సుప్రభ, కనకాక్షి, విశాల, సురతన్వ, ఓఘమాల, సువేణి, విమలోదక- 
అనే పేర్లతో (స్రీవేషంలో సరస్వతి వెళ్ళి, యజ్ఞకర్తలవలననూ, సమస్తదేవతలవలననూ, మునులవలననూ గౌరవం 
పొందింది. ఆ విధంగా ఏడు రూపాలతో ఆ తపస్వి ఆశ్రమంలో తిరగటంచేత సప్తసారస్వతమని ఒప్పింది. ఆ 
మంకణుని గాథలు ఆశ్చర్యాన్ని కల్గించేవి ఇంకనూ ఉన్నవి. వినుము. 


మంకణమహాముని మాహాత్మ్యాభినర్ల్షనము (సం. 9-37-1) 


(ఈక 


అతండు సరస్వతి నవగాహనము సేయు । చుండి యా చేరువ నోర్లు తడుపు 
గట్టక నీళ్ళాడ(గా జూడ6 దనదు శు । క్లము నిర్గమించిన ఘటసురక్షి 
తము సేయ సప్రభేదము లొంది యది సతు । రుషు లైరి వారు మరుద్గణంబు 
నకు సంజననకారణం బైరి; విను మొక్క। నా డ త్తపస్వి వ్రేల్నాటి దర్భ 


ఆ. గంటింగూరయసరు గాటీిన నర్తించె | నతండు తపముసిద్ది కాత్మం బొంగి 
జగము లెల్ల దాన సంక్షోభ మొందె; ని । ర్హరులు భీతి జనిరి శంభు గాన. 160 


ప్రతిపదార్థం: అతండు= ఆ మంకణుడు; సరస్వతిన్‌+అవగాహనమున్‌+చేయుచుండి= సరస్వతీ నదిలో స్నానంచేస్తూ ఉండగా; 
ఆ చేరువన్‌= ఆ సమీపంలో; ఓర్తు= ఒకర్తె తడుపు+కట్టక= వస్త్రం కట్టుకొనకుండా; నీళ్ళాడంగాన్‌= స్నానమాడగా; చూడన్‌= 
చూడగా(చూడటంవలన); తనదు శుక్షము= తనవీర్యం; నిర్లమించినన్‌= వెలువడగా; ఘటసురక్షితము+చేయన్‌= కుండలో 
భద్రంచేయగా; సప్తభేదములు+ఒంది= ఏడు భాగాలుగా అయి; సత్సురుషులు+ఐరి= పుణ్యవంతులైనారు; వారు= ఆ 
ఏడ్లురును; మరుద్గణంబులకున్‌= దేవతలకు; సంజననకారణంబు+ఐరి= పుట్టుకకు కారణమైనారు; వినుము= ఇంకను 
వినుము; ఒక్కనాండు= ఒకానొక దినాన; ఆ తపస్వి= ఆ మునియొక్క; గ్రేల్‌+నాటి= వ్రేలియందు (గుచ్చుకొని; దర్భగంటిన్‌= 
దర్భచేత ఏర్పడిన ఆ గాయంనుండి; కూర+అసరు= శాకరసం; కాజీనన్‌= (స్రవించగా; అతండు= ఆ ముని; తపము సిద్దికి= 
తపస్సిద్దికి; ఆత్మన్‌+పొంగి= మనసులో సంతసించి; నర్తించెన్‌= నాట్యమాడాడు; జగములు+ఎల్లన్‌= అన్ని లోకాలు; 
దానన్‌+నంక్షోభము+ ఒందెన్‌= దానివలన అల్లకల్లోలమయ్యాయి; నిర్జరులు= దేవతలు; భీతిన్‌= భయంతో; 
శంభున్‌+కానన్‌+చనిరి= పరమేశ్వరుడిని చూడటానికి పోయారు. 


తాత్సర్యం: ఆ మంకణుడు సరస్వతీనదిలో స్నానం చేస్తుండగా సమీపంలో ఒకతె గుడ్డ కట్టుకొనకుండా స్నానం 
చేయటం చూడగా తననుండి వీర్యం వెలువడింది. దానిని కుండలో భద్రం చేయగా అది ఏడు భాగాలై సత్సురుషు 
లయ్యారు. దేవతలపుట్టుకకు వారే కారణ మయ్యారు. అందువలన ప్రపంచ మంతా అల్లకల్లోలమైనది. దేవతలు 
భయంతో శివుడిని చూడటానికి వెళ్ళారు. 


వ. కని యంతయు నెజింగించిన నద్దేవోత్తముం డాభూదేవోత్తముపాలి కరిగి 'యిది యెంతటి విశేషంబు? 
దపంబు లిట్టివే? నర్తించుట మాను' మని పలికి తన యంగుటంబు వ్రేలం గీజిన నందు భస్మంబు గాణిన 
నాసంయమి సిగ్గువడి దండప్రణామంబు సేసి. 161 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 253 
ప్రతిపదార్థం: కని= చూచి; అంతయున్‌= మొత్తం; ఎటీంగించినన్‌= మొత్తం తెలుపగా; ఆ+దేవ+ఉత్తముండు= ఆ దేవతలలో 
ఉత్తముడు (శ్రేష్టుడు); ఆ భూదేవ+ఉత్తము పాలికిన్‌+అరిగి= ఆ (బ్రాహ్మణ శేషుని వద్దకు వెళ్ళి, ఇది ఎంతటి విశేషంబు!= 
ఇది ఏమంత గొప్ప విషయం!; తపంబులు+ఇట్టివే?= తపస్సులంటే ఇవేనా?; నర్తించుట మానుము+అని పలికి= నాట్యం 
చేయటం నిలుపు మని చెప్పి; తన అంగుటంబున్‌ ్రేలన్‌+గీజినన్‌= తన బొటన(్రేలిని వ్రేలితో గీరగా; అందున్‌ భస్మంబు+ 
కాజీనన్‌= దానినుండి బూడిద కారగా; ఆ సంయమి సిగ్గుపడి= ఆ తాపసి సిగ్గుపడి; దండప్రణామంబు+చేసి= దండమువలె 
నేలపైబడి నమస్కారం చేసి. 


తాత్సర్యం: (శంభుడిని) చూచి అంతా తెలుపగా ఆ దేవోత్తముడు ఆ (బ్రాహ్మణోత్తముడి వద్దకు వెళ్ళి, “ఇది 
ఏమంత శ్రేష్టమైనది! తపస్సు లిటువంటివా? నాట్యం చేయటం నిలిపివేయుము -' అని చెప్పి తన బొటన వ్రేలిని 
వ్రేలితో గీరగా - అందుండి భస్మం కారింది. దానికి ఆ తపస్వి సిగ్గుపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


ఆ. “దైవ మెల్ల దల(ప నీవ సమస్తజ | గంబులకును, నేడుగడయు నీవ; 
కర్మఫలదు(డవును గర్మప్రదుండవు । నీవ కరుణ నన్ను గావు మభవ!' 162 


ప్రతిపదార్థం: అభవ!= పుట్టుక లేనివాడా! ఈశ్వరా! ఎల్లన్‌ తలంపన్‌= అంతా తలచగా; దైవము; సమస్త జగంబులకును 
నీవు+అ= అన్ని లోకాలకును నీవే; ఏడుగడయున్‌+నీవు+అ= రక్షకుడవు కూడా నీవే; కర్మఫలదుండవును+కర్మప్రదుండవును= 
చేసే పనులకు ఫలితమును, చేయవలసిన పనిని చేయించువాడవును; ఈవ= నీవే; నన్నున్‌+కరుణన్‌= నన్ను దయతో; 
కావుము= కాపాడుము, 


తాత్సర్యం: 'అంతా తలపోయగా నీవే దైవం. ఆధారం కూడా నీవే. పనులను చేయించే వాడవు, చేసినదానికి 
ఫలితాన్ని ఇచ్చేవాడవూ నీవే. దయతో నన్ను కాపాడుము.” 


వ. అని వెండియు ననేక ప్రకారంబులం బ్రశంసించినం బ్రసన్నుండై పశుపతి యతనికి. దపఃప్రభావం బక్షీణంబు 
గా వరం బిచ్చి చనియె; నమ్మహాముని నృత్యంబు మానిన జగంబుల సంక్షోభంబు శాంతం బయ్యె; నట్టి 
యమ్మహాత్మునినివాసం బైన సప్తసారస్వతంబున నుండి యాసీరి యౌశనంబునకుం బోయె; వినుము! 
తొల్లి రఘురామునిచేత( జచ్చిన మహోదరుం డను నసుర తలపునుక యొక్క తపస్వికాలC దగిలి పుచ్చ 
రాకున్న నతండు వేదనం బొందుచుండం గని యార్యులు 'నౌశనం బనుతీర్ధంబు శక్రుండు దపంబుసేసినచో 
టందు( బొమ్ము; నీదురితంబు వాయు ననిన మహోదరనామధేయుండగు నాసంయమి యచ్చటికిం జనిన 
గపాలంబు ముక్తం బయ్యె; దానంజేసి యది కపాలమోచనం బనం బర(గు; నచ్చోటు గదలి పృథూదకంబున 
కరిగి దదీయ విశేషంబు వినుము! గాధి యను మహారాజు కొడుకు విశ్వామిత్రుం డనునతండు. 163 


ప్రతిపదార్థం: అని= అంటూ; వెండియున్‌= ఇంకను; అనేక ్రకారంబులన్‌= నానావిధాలుగా; ప్రశంసించినన్‌= కీర్తించగా; 
ప్రసన్నుండు+ఐ= అను[గ్రహపరుడై; పశుపతి= పరమశివుడు; అతనికిన్‌= ఆ మునికి; తపః ప్రభావంబు= తపశ్శక్తి; అక్షీణంబు+కాన్‌= 
నాశనం కాకుండా; వరంబు+ఇచ్చి చనియెన్‌= వరమొసగి వెళ్ళాడు; ఆ+మహాముని= ఆ గొప్ప తపసి; నృత్యంబు= నాట్యమును; 
మానినన్‌= మానివేయగా; జగంబుల సంక్షోభంబు= లోకాలలో అలజడి; శాంతంబు అయ్యెన్‌= శాంతించింది; అట్టి 
ఆ+మహాత్ముని నివాసం బైన; సప్త సారస్వతంబున నుండి= సప్తసారస్వతమునుండి; ఆ సీరి= ఆ బలరాముడు; బౌశనంబునకున్‌+ 
పోయెన్‌= జౌశనమనే తీర్థమునకు వెళ్ళాడు; వినుము; తొల్లి= ఇదివరలో; రఘురామునిచేతన్‌= రఘురాముడిచేత; చచ్చిన= 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


చనిపోయిన; మహోదరుండు+అను అసుర= మహోదరుడనే రాకాసి; తలపునుక= తలపురై; ఒక్కతపస్వి కాలన్‌+తగిలి= ఒక 
తాపసి కాలికి తగిలి; పుచ్చ రాకున్నన్‌= తీసివేయగాకుండగా; అతండు వేదనన్‌+పొందుచుండన్‌+కని= ఆతడు బాధపడుతూ 
ఉండగా చూచి; ఆర్యులు= పూజ్యులు; సరస్వతిని= సరస్వతీ తీర్థమున; జౌశనం బను తీర్థంబు= బౌశన తీర్థం; శక్రుండు= 
ఇంద్రుడు; తపంబు సేసిన చోటు; అందున్‌+పొమ్ము= ఆ చోటునకు పోవలసినది; నీ దురితంబు+పాయున్‌+అనినన్‌= నీ 
పాపాలు పోతాయనగా; అచ్చటికిన్‌+చనినన్‌= ఆ చోటునకు పోగా; కపాలంబు ముక్తంబు+అయ్యెన్‌= కపాలం వదలివేసింది; 
దానన్‌+చేసి= అందువలన; అది కపాలమోచనంబు+అనన్‌+పర(గున్‌= దానికి కపాలమోచనమని పేరు వచ్చింది; ఆ+చోటు 
వదలి= ఆ స్థానాన్ని వదలి; పృథూదకంబునకున్‌+చనియెన్‌= పృథూదక తీర్ణానికి వెళ్ళాడు; తదీయ విశేషంబు వినుము= 
దానికి సంబంధించిన విశేషం వినుము; గాధిఅను మహారాజు కొడుకు= గాధిరాజు కుమారుడు; విశ్యామిత్రుండు+అను+అతండు= 
విశ్వామిత్రు డనేవాడు. 


తాత్సర్యం: అని ఇంకను అనేక విధాలుగా కీర్తించగా ప్రత్యక్షమై పరమశివుడు అతడికి తపశ్శక్తి నశించకుండా 
వరమిచ్చి వెళ్ళాడు. ఆ తాపసి నాట్యాన్ని మానివేయగా ప్రపంచంలోని అలజడి శాంతించింది. అటువంటి ఆ 
మహనీయుడికి ఉనికిపట్టయిన ఏడు సరస్వతీ తీర్జాలనుండి ఆ బలరాముడు జౌశనమునకు పోయాడు. ఆ 
విషయాన్ని వినుము. పూర్వం రఘురాముడిచేత చనిపోయిన మహోదరుడనే రాక్షసుడి తల పుర్రె ఒక తపస్వి కాలికి 
తగిలి దానిని తొలగించటానికి సాధ్యంకాక అతడు బాధపడుతుండగా చూచిన పెద్దలు 'జాశనతీర్ణంలో ఇం[ద్రుడు 
తపం చేసినచోటునకు పొమ్ము. నీ పాపములు తొలగిపోతాయి' అనగా ఆ ముని ఆ చోటునకు పోగా పురైఎముక 
వదలింది. అందుచేత అది కపాల మోచన మని పిలువబడుతున్నది. బలరాముడు ఆచోటును వదలి పృథూదక 
తీర్చానికి వెళ్ళాడు. దాని గొప్పతనాన్ని వినుము. గాధి అనే మహారాజు కుమారుడు విశ్వామి(త్రు డనేవాడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆ. తండ్రి యట్ల సకలధాత్రీశు. డై యుండి | దనుజమధథనమునకు దండు వెడలి 
యరుగునెడ వసిష్ణునాశ్రమంబున పొంత । విడియ( బరిజనములు వినయ మెడలి. 164 


ప్రతిపదార్థం: తండ్రి+అట్టు+అ= తండ్రి మాదిరి; సకలధాత్రీశుండు ఐ ఉండి= సమస్త భూమికిని రాజైఉండి; దనుజమథనమునకున్‌= 
దానవులను చంపటానికి; దండు వెడలి= సేనతో వెళ్ళి; అరుగు+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; వసిష్టు+ ఆ(శ్రమంబున పొంతన్‌= 
వసిష్టుడి ఆ(శ్రమానికి దగ్గర; విడియన్‌= నిలువగా(విడిసిఉండగా); పరిజనములు= సేవకులు; వినయము+ఎడలి= పరివారం 
అడకువ లేక, 


తాత్సర్యం: సమస్త భూలోకనాథు డైన తన తండ్రివలెనే దానవులను చంపటానికి సేనతో వెళ్ళేటపుడు వసిష్టుడి 
ఆ(శ్రమం॥ప్రక్క విడిసిన సేనలు (క్రమం తప్పి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అందు దుర్నయంబు లాచరించిన నమ్ముని కోపించి నిజహోమధేనువు నాలోకించి 'నీ బలంబు పనుపు' 
మనిన నది దనమాహాత్మ్యంబున నచట నావహిల్లిన ఘోరాకారు లగు వీరుల బనుప వార లారాజు వరూధిని 
మడియించిన శేషించిన జనంబులు పలుగడలం పాట్‌; రట్లు దురవస్థం బొందు నాసేనం జూచి 
యగ్గాధినందనుం డెల్ల శక్తులకంటె. దపశ్శక్తి యెక్కుడగుట యెజింగి యాప్పథూదకంబునం దపంబు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 255 


సేయుచుండ దానికి దేవపతి విఘ్నంబు సేయ, మణటియు నియమ నిష్టుండై బ్రహ్మచేత బ్రాహ్మణ్యంబును 
బడసె నత్తీర్థంబునుండి యాబలభద్రుండు బకాశ్రమంబున కరిగె; నయ్యెడ( బకుండను మునీంద్రుండు తొల్లి. 
165 
ప్రతిపదార్థం: అందు దురయంబులు+ఆచరించినన్‌= ఆ ఆశ్రమం దగ్గర నీతిమాలిన పనులు చేయగా; ఆ+ముని= ఆ 
వసిష్టుడు; కోపించి; నిజ= తన; హోమధేనువును; ఆలోకించి= చూచి; నీ బలంబున్‌; నీ శక్తిని; పనుపుము+అనినన్‌= 
ఆజ్ఞాపించుము; అనగా; అది= ఆ ఆవు; తన మాహాత్మ్యంబునన్‌= తన శక్తితో; అచటన్‌+ఆవహిల్లిన= అక్కడ కానవచ్చిన; 
ఘోర+ఆకారులు+అగు= భయంకరు లయిన; వీరులన్‌+పనుపన్‌= వీరులను పంపగా; వారలు= ఆ వీరులు; ఆ రాజు 
వరూథినిన్‌= ఆ రాజుసేనను; మడియించినన్‌= చంపగా; శేషించిన జనంబులు= మిగిలిన వారు; పలుగడలన్‌+పాజీరి= అనేక 
దిక్కులకు పరుగుతీశారు; అట్టు దురవస్థన్‌+చెందు ఆసేనన్‌+చూచి= ఆ విధంగా కష్టపడే ఆ సేనను చూచి; ఆ+గాధినందనుండు= 
ఆ గాధిరాజకుమారుడు; ఎల్లశక్తులకంటెన్‌= అన్ని బలాలకంటే; తప్పశ్ళక్తి= తపోబలం; ఎక్కుడు+అగుటన్‌= గొప్పది కావటం; 
ఎటీంగి= తెలిసికొని; ఆ పృథూదకంబునన్‌+తపంబు చేయుచుండన్‌= ఆ పృథూదక తీర్ధంలో తపస్సు చేస్తూ ఉండగా; 
దానికిన్‌= ఆ తపస్సునకు; దేవపతి= ఇంద్రుడు; విఘ్నంబు+చేయన్‌= అడ్డంకులు కల్గించగా; మజియున్‌ నియమనిష్టుండు+ 
ఐ= నియమంతో ఇంకా పట్టుదల కలవాడై; బ్రహ్మచేత బ్రాహ్మణ్యంబును పడసెన్‌= (బ్రహ్మదేవుడి వలన (బ్రాహ్మణ్యమును 
పొందాడు; ఆ+తీర్థంబున నుండి= ఆ తీర్థం వద్దనుండి; బలరాముండు; బక+ఆ(శ్రమంబునకున్‌+అరిగెన్‌= బకా(శ్రమానికి 
వెళ్ళాడు; ఆ+ఎడన్‌= ఆ చోట; బకుండు+అను ముని+ఇంద్రుండు= బకు డనే తాపసి; తొల్లి= పూర్వం. 


తాత్సర్యం: ఆ వసిష్టుడి ఆశమంలో చెడ్డపనులను చేసిన ఆ తాపసి కోపించి తమ యజ్ఞధేనువును పిలిచి “నీ శక్తిని 
చూపు” మన్నాడు. ఆ ఆవు భయంకరాకారులయిన వీరులను పంపగా వా రా రాజు సేనను చంపగా మిగిలినవారు 
పలుదిక్కులకు పరుగెత్తారు. ఆ విధంగా దురవస్థ నందిన తన సేనను జూచి ఆ గాధికుమారుడు అన్ని బలాలకంటె 
తపోబలమే గొప్పదని తెలిసికొని ఆ పృథూదక తీర్థంలో తపస్సు చేశాడు. ఆ తపస్సునకు దేవరాజయిన ఇంద్రుడు 
అడ్డంకులు కలిగించాడు. ఇంకను (బ్రహ్మనుగూర్చి నియమంతో పట్టుదలగా ఆతడు తపస్సుచేసి బ్రహ్మత్య్వమును 
పొందాడు. అట్టి తీర్ధంనుండి బలరాముడు బకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ చోట బకుడనే తాపసి తొల్లిటి కాలంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క ధృతరాస్తుం డను ధరణీ । పతి దన్ను నధఃకరించి పలికిన గోపా 

న్వితు(డై హోమ మొనర్దెను | ఘృతనరమాంసముల నతనికిం గీ డొదవన్‌. 166 
ప్రతిపదార్థం: ధృతరా(ప్తుండు+అను ధరణీపతి= ధృతర్మాష్ట్ర డనే పేరు గల రాజు; తన్నున్‌+అధఃకరించి పలికినన్‌= 
తనను(బకుడిని) తిరస్కరించి మాటాడగా; కోప+అన్వితుడై= కోపం కలవాడై; ఘృత నరమాంసములన్‌= నేతితోను, 


మానవమాంసంతోను; అతనికిన్‌+కీడు+ఒదవన్‌= ఆ ధృతరాష్ట్రుడికి కీడు కలిగేటందుకు; హోమము+జఒనర్చెను= హోమం 
చేశాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర డనే రాజు బకుడిని తిరస్కరించాడు. దానికి కోపంతో అతనికి హాని కలగటానికి ఆ ముని 
నేతితోను, నరమాంసంతోను హోమంచేశాడు. 


ఆ. నటుక( బడిన యడవి తెజింగున నతనిరా। ప్రంబు సకల జంతు సముదయములు 
మడియ విన్ననయ్యు నడలి యా భూపతి | యత్తపస్విపాలి కరుగుదెంచి. 167 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నజుకంబడిన= నరికివేయబడ్డ; అడవి; తెజంగునన్‌= మాదిరిగా; అతని; రాష్ట్రంబు= దేశంలోని; సకల జంతు 
సముదయములు= ప్రాణికోటి అంతయు; మడియన్‌= నశించగా; విన్నన+అయ్యున్‌= చిన్నబోయి వైవర్ల్యం చెంది; అడలి= 
భయపడి; ఆ+తపస్వి= ఆ ముని; పాలికిన్‌= వద్దకు; ఆ భూపతి= ఆ ధృతరాష్ట్రరాజు; అరుగుదెంచి= వచ్చి. 


తాత్సర్యం: నరికివేసిన అడవివలె ప్రాణికోటి అంతా నశించగా అతని దేశం చిన్నపోగా ఆ రాజు భయపడి ఆ 
తాపసివద్దకు వచ్చి (తరువాతి వచనంతో అన్వయం). 


వ. దండప్రణామం బాచరించి పెక్కుభంగుల( దేలించి మున్ను ధేను నిమిత్తం బగుదుర్ధాషణంబుల నింత 
పుట్టుటం జేసి యాసంయమికి ననేక ధేనువుల నొసంగి దురితోపశాంతి యొనర్జె; నట్టి బకాశ్రమంబున 
నుండి రేవతీరమణుండు యయాతంబునకుం బోయె నందు యయాతి యజ్ఞంబున భోజనసమయంబున 
ఘృతదుగ్భాదులయందు విప్రుం డెయ్యది గోరిన నది యెల్ల సరస్వతి సంపూర్ణ మనోరథంబు గా నొసంగుచు 
వచ్చె; నయ్యెడ( గదలి వసిష్టావగాహంబునకు వచ్చె; దత్రదేశంబు దొల్లి విశ్వామిత్రునాశ్రమం; బతండు 
వసిష్టునెడ దపోవిషయమత్సరంబున. గుపితుందై. 168 

ప్రతిపదార్థం: దండప్రణామంబు+ఆచరించి= దండం వలె సాష్టాంగంగా నమస్కారం చేసి; పెక్కుభంగుల తేలించి= అనేక 
విధాలుగా సంతోషపరిచి; మున్ను= అదివరకు; ధేనునిమిత్తంబు+అగు= ఆవు కారణంగా కల్గిన; దుర్భాషణంబులన్‌= 
చెడ్డమాటలవలన; ఇంత+పుట్టుటన్‌+చేసి= ఇంత(కష్టం) కలగటంచేత; ఆ సంయమికిన్‌= ఆ తాపసికి; అనేక ధేనువులన్‌+ఒసంగి= 
ఎన్నో ఆవుల నిచ్చి; దురిత+ఉప శాంతి+ఒనర్చెన్‌= పాపమునకు శాంతి కల్షించినాడు; అట్టి బక+ఆ(శ్రమంబుననుండి= 
అటువంటి శక్తికల బకుడి తపోవనమునుండి; రేవతీరమణుండు= రేవతి ప్రియుడయిన బలరాముడు; యయాతంబునకున్‌+ 
పోయెన్‌= యయాతమనే చోటికి వెళ్ళాడు; అందున్‌= ఆ చోట; యయాతియజ్ఞంబునన్‌= యయాతి చేస్తున్న యాగంలో; 
భోజన సమయంబునన్‌= అన్నం తినేటప్పుడు; ఘృతదుగ్గాదులయందున్‌= నేతిలోను, పాలలోను (ఈ మొదలయినవానిలో); 
ఏ+అది కోరినన్‌= దేని నాశిస్తే అది ఎల్లన్‌= వాటినంతను; సరస్వతి సంపూర్ణమనోరథంబుగాన్‌+ఒసంగుచున్‌= సరస్వతీ తీర్ధం 
నిండుగా కోరికలు తీరేటట్టు ఇస్తూ; వచ్చెన్‌= వచ్చినది; ఆ+ఎడన్‌+కదలి= ఆ చోటునుండి బయలుదేరి; వసిష్ట అవగాహంబునకున్‌ 
వచ్చెన్‌= వసిష్టతీర్థానికి వచ్చాడు; తద్‌+(ప్రదేశంబు= ఆ చోటు; తొల్లి విశ్వామిత్రుఆశ్రమంబు= వెనుక విశ్వామిత్ర మహర్షి 
తపోవనం; అతండు= ఆ విశ్వామిత్రుడు; వసిష్టున్‌+ఎడన్‌= వసిష్టుడి మీద; తపోవిషయమత్సరంబునన్‌+కుపితుండు+ఐ= 
తపస్సునకు సంబంధించిన అసూయతో కోపం కలవాడై. 


తాత్సర్యం: (ధృతరాష్ట్ర రాజు బకుడికి నమస్కారం చేశాడు). సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధాలుగా సంతృప్తి 
పరచి, గతంలో ఆవు కారణంగా (కష్టాలను తలచుకొని) దుర్భాషణముల వలన కలిగిన దానిని తలచుకొని ఆ 
తాపసికి ఎన్నో ఆవుల నిచ్చి పాపమును పోగొట్టుకొన్నాడు. అటువంటి బకాశ్రమం నుండి యయాతమనే చోటుకు 
బలరాముడు వెళ్ళాడు. అక్కడ యయాతి చేసే యజ్ఞంలో భోజన వేళలో నేతులు, పాలు బ్రాహ్మణుడు ఏది కోరిన 
దానినంతా సరస్వతి నిండయిన మనస్తృప్తితో ఇస్తూ వచ్చింది. ఆ చోటు వదలి వసిష్ట తీర్జానికి వెళ్ళాడు. మును 
పది విశ్వామిత్రుడి ఆశ్రమం. ఆ విశ్వామిత్రుడు తపోవిషయంగా వసిష్టుని యెడ అసూయతో కోపించినవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, అతని వధించుటకై సరస్వతి మది(। దలంచిన నానది తత్‌క్షణంబ 
సౌమ్యవేషంబున( జనుదెంచి నిభృత యై । పని యేమి? యనిన నమ్ముని వసిష్టుం 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 257 


గొనిరమ్ము నాకడ కని పంచె బంచిన । వార లిద్దబి తపోవైభవంబు 
నకు భయమందుచు నరనాథ యరిగి వ । సిష్టున కప్పని సెప్పెం దెలియ 


తే. నాతండవ్వాహినికి నిట్టు లనియె 'నన్ను । నీవు గొనిపోక తక్కిన నీకు శాప 
మిచ్చు నగ్గాధిసుతు(డు దదిచ్చ సలుపు । మించు కేనియు. గొంకక యెప్పడైన. 169 


ప్రతిపదార్థం: అతనిన్‌ వధించుటకై= ఆ వసిష్టుడిని చంపటానికి; మదిన్‌+తలంచినన్‌= (విశ్వామిత్రుడు) మనసులో తలచుకొనగా; 
ఆ నది= ఆ సరస్వతి; తత్‌క్షణంబ= వెంటనే; సౌమ్యవేషంబునన్‌+చనుదెంచి= శాంతమగు వేషంతో వచ్చి; నిభృత+ఐ= 
అడకువ కలదిగా; పని+ఏమి+అనినన్‌= తాను చేయవలసిన కార్యమేమి అని అడుగగా; ఆ+ముని= ఆ విశ్వామిత్రముని; 
వసిష్టున్‌+కొని నాకడకున్‌ రమ్ము= వసిష్టుడిని నా వద్దకు తీసికొనిరమ్ము; అని పంచెన్‌= అన్న ఆజ్ఞతో పంపాడు; పంచినన్‌= 
(అట్టు పంపగా; వారల+ఇద్దణ తపోవైభవంబునకున్‌+భయమందుచు= ఆ ఇద్దరి (వసిష్ట విశ్వామి(త్రుల) తపశ్ళక్తికి భయపడుతూ; 
నరనాథ!= ఓ రజా! అరిగి= వెళ్ళి; వసిష్టునకున్‌+ఆ+పని తెలియన్‌ చెప్పెన్‌= వసిష్టునకా కార్యమును చెప్పింది; ఆతం 
డు+ఆ+వాహినికిన్‌+ ఇట్టులు+అనియెన్‌= ఆ వసిష్టు డానదితో ఈ విధంగా అన్నాడు; నన్నున్‌; నీవు; కొనిపోక తక్కినన్‌= 
పిలిచికొని పోకపోతే; నీకున్‌; ఆ+గాధిసుతుండు= ఆ గాధికొడుకు; శాపము+ఇచ్చున్‌= శాపమిస్తాడు; ఇంచుక+ఏనియున్‌+కొంకక= 
కొంచెంకూడా సందేహించకుండా; ఎప్పుడైనన్‌= ఏ సమయంలో నైనా; తదిచ్చ సలుపుము= ఆ గాధేయుడి కోర్కెను 
నెరవేర్చుము. 


తాత్సర్యం: వసిష్టుడిని చంపటానికై విశ్వామిత్రుడు తన మనసులో తలచుకొన్నాడు. ఆ సరస్వతీనదిని తలచుకొనగా 
వెంటనే శాంతమూర్తిగా వినయంతో వచ్చి (ఆ విశ్వామిత్రుడిని) తాను చేయనగు పని ఏమో అడిగింది. దాని కాతడు 
వెంటనే వసిష్టుడిని తన వద్దకు పిలిచికొని రమ్మన్నాడు. ఆ ఉత్తరువు విని ఆ నది ఇర్వురి తపశ్ళక్తికి భయపడింది. 
ఓ రాజా! ఆ నది వెళ్ళి వసిష్టున కా విషయం చెప్పింది. వసిష్టు డా నదీమతల్లితో ఇట్టా అన్నాడు: 'నన్ను నీవు 
పిలుచుకొనిపోకపోతే నీ కా విశ్వామిత్రుడు శాపమిస్తాడు. వాని కోరిక ప్రకారం ఏ మాత్రం సందేహించకుండా ఆ 
పనిని చేయుము” 


వ. అని యనుజ్ఞ యిచ్చిన సరస్వతి యత్తపస్వి తనచేరువ నొకప్పుడు జపయుక్తుండై యుండం గూలాపహరణంబు 
సేసి వటుత నమ్మహాత్ముం గొనిపోయిన, నతం డాంగిరసమంత్రముల నత్తరంగిణిం బ్రణుతించె; నదియు 
సంప్రీత యగుచు నమ్మని విశ్వామిత్రునకు సన్నిహైతుం జేసిన, నతని నగ్గాధిసూనుండు వధియింప సాధనం 
బన్వేషించు నాలోన వంచించి యా ప్రవాహం బవ్వసిష్టు. దొలంగించిన గోపించి విశ్వామిత్రుండు “శోణిత 
వాహిని వగు" మని శపించిన నొక్కసంవత్సరం బత్తటిని దైత్యసేవితయై యుండె; నత్తీర్థంబునకు( గొందటు 
మును లేతెంచి యా దురవస్థ నాలోకించి. . 170 


ప్రతిపదార్థం: అని= అంటూ; అనుజ్ఞ ఇచ్చినన్‌= ఆమోదమును తెలియజేయగా (ఇష్టంతో ఆమోదమును తెలుపగా); 
సరస్వతి= ఆ సరస్వతీ నది; ఆ+తపస్వి= ఆ ముని; తన చేరువన్‌= తన సమీపంలో; ఒకప్పుడు= ఒకనాడు; జపయుక్తుండు+ఐ 
ఉండన్‌= జపంచేసికొంటూ ఉండగా; కూలాపహరణంబు+చేసి= ఆ గట్టును తెంచి; అజుతన్‌= మెడపై; ఆ+మహాత్మున్‌+ 
కొనిపోయినన్‌= ఆ తాపసిని తీసికొనిపోగా; అతండు+ఆంగిరసమం(త్రంబులన్‌= ఆ వసిష్టుడు ఆంగిరసమంత్రాలతో; 
ఆ+తరంగిణిన్‌= ఆ నదిని; (ప్రస్తుతించెన్‌= ప్రార్థించాడు; అదియున్‌= ఆ నదియు; సంప్రీతఅగుచున్‌= సంతోషమందుచు; 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 

ఆ+మునిన్‌= ఆ తాపసి అయిన వసిష్టుడిని; విశ్వామిత్రునకున్‌ సన్నిహితున్‌+చేసినన్‌= విశ్వామిత్రుడికి దగ్గరచేయగా; అతనిని= 
ఆ వసిష్టుడిని; ఆ+గాధిసూనుండు= ఆ విశ్వామిత్రుడు; వధియించు సాధనంబు= చంపుట కవసరమైన ఆయుధాన్ని; 
అన్వేషించున్‌+ఆలోనన్‌= వెదికేటంతలోగా; వంచించి= మోసంచేసి; ఆ ప్రవాహంబు= ఆ నది; ఆ+వసిష్టున్‌+తొల(గించినన్‌= 
ఆ వసిష్టుడిని తప్పించగా; కోపించి విశామిత్రుండు= విశ్వామిత్రుడు కోపం చేసికొని; శోణితవాహిని వగుము+అని= 
నెత్రుటేరువు కమ్మని; శపించినన్‌= శాపమీయగా; ఒక్క సంవత్సరంబు+అత్తటిని= ఒక ఏడాదిపాటు ఆనది; దైత్యసేవితయై 
ఉండెన్‌= రాకాసులతో సేవించబడుతూ ఉండంది; ఆ తీర్థంబునకున్‌= ఆ తీర్థానికి; కొందణు మునులు= తాపసులు 
కొంతమంది; ఏతెంచి= వచ్చి; ఆ దురవస్థన్‌= ఆ కష్టమైన స్థితిని; ఆలోకించి= చూచినవారై. 


తాత్సర్యం: అని చెబుతూ ఉత్తరువులీయగా సరస్వతీనది తన సమీపంలో ఆ తపసి ఒకానొకనాడు జపం చేస్తూ 
ఉండగా ఆ గట్టును కోసి భుజంమీద మహనీయుడిని తీసికొనిపోగా వసిష్టుడు అంగీరస మంత్ర జపములను 
జపిస్తూ ఆ నదీమతల్లిని పొగడాడు. అందుచే ఆ నది అతడిని విశ్వామి(త్రుడికి దగ్గర చేయగా ఆ విశ్వామిత్రుడు 
అతడిని చంపటానికై మార్గాలను వెదకుతుండగా వంచనతో ఆ ఏరు వసిష్టుడిని తప్పించింది. విశ్యామిత్రు డా 
ఏరును నెత్రుటేరుగా కమ్మని శపించాడు. ఒక్క సంవత్సరం పాటు ఆ ఏరు రాక్షసులచేత సేవించబడింది. ఆ 
తీర్చానికి కొంతమంది తాపసులు వచ్చి ఆ కష్టదశను చూచి(నారు). (తరువాతి పద్యంతో అన్వయం). 


తే, అమ్మహానది నడిగి వా రత్తెటింగు । దెలిసి నిజయత్నబలమునం దీర్చ( దీటె 
నట్టిదురవస్థ; వారలు నాత్మ బ్రీతి | యూన జలిపిరి పావనస్మానవిధులు. 171 


ప్రతిపదార్థం: వారలు= ఆ తాపసులు; ఆ+మహానదిన్‌+అడిగి= ఆ గొప్ప నదిని విచారించి తెలిసికొని; నిజయత్నబలమునన్‌= 
తమ ప్రయత్నబలంతో; తీర్చన్‌= ఆ బలంతో తొలగించగా; అట్టి దురవస్థ= ఆ కష్టం; తీరెన్‌= తొలగింది; ఆత్మన్‌+ప్రీతి+ 
ఊనన్‌= మనస్సు సంతసించగా; పావనస్నానవిధులు= పవిత్రమయిన స్నానాదికార్యాలు; చలిపిరి= చేశారు. 


తాత్సర్యం: ఆ తాపసులంతా ఆ మహానదిని అడిగి విషయమంతా తెలిసికొని, తమ ప్రయత్న బలంతో ఆ 
కష్టదశను తొలగించారు. మనసుకు సంతోషం కలుగగా పవిత్రమయిన స్నానాది కార్యాలు చేశారు. 


వ. అప్పడు గొందటు బ్రహ్మరాక్షసు లమ్మునులకు. బ్రణమిల్లి తమచేసిన విప్రద్వేషగురుజనావమానదుష్టాన్న 
భక్షణాదులగు పాతకంబులు వేటివేఐ యుపన్యసించి 'యే మియ్యెడ వసియించి యున్నవారము; మాకు 
నిష్కృతి యనుగ్రహింపవలయు' ననుటయు వార లావనికి సరస్వతిం బ్రార్షించిన నమ్మహానది 
యరుణానదివలన నట్టితెబిం గగు టెజుంగుం గావున నిగూఢంబుగా నరుణం దనలోనికిం దెచ్చి దీన 
మజ్జనంబు సేయు? డని యనుమతి సేసిన. 172 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; కొందజు= కొంతమంది; (బ్రహ్మరాక్షసులు= బొమ్మరాకాసులు; ఆ+మునులకున్‌= 

ఆ తపస్వులకు; ప్రణమిల్లి= నమస్కారంచేసి; తమ= తాము; చేసిన= కావించిన; విప్రద్వేష= (బ్రాహ్మణులయందు విరోధం; 

గురుజన+అవమాన= గురువులను అవమానం చేయటం; దుష్ట+అన్న భక్షణ+ఆదులు+అగు= చెడుభోజనాలు చేయటం 

మొదలైన; పాతకంబులు= పాపాలను; వేజవేణ ఉపన్యసించి= (ప్రత్యేకంగా తెలిపి (వివరించి); ఏము+ఈ+ఎడన్‌వసియించి 
ఉన్నవారము= మే మిక్కడ నివాసమున్నాము; మాకున్‌; నిషృతి= (ప్రాయశ్చిత్తం; అను(గ్రహింపవలయున్‌= దయచేయవలెను; 
అనుటయున్‌; వారలు= ఆ తపసులు; ఆ పనికిన్‌= ఆ కోరిక తీర్చటానికి; సరస్వతిన్‌+ప్రార్థించినన్‌= సరస్వతిని వేడుకోగా; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 259 


ఆ+మహానది= ఆ గొప్పఏరు; అరుణానదివలనన్‌= అరుణానదిమూలాన; అట్టి తెజంగు+అగుటన్‌= ఆ విధంగా కావటాన్ని; 
ఎణుంగున్‌+కావునన్‌= తెలిసికొన్నది గనుక; నిగూఢంబుగాన్‌= రహస్యంగా; అరుణన్‌= అరుణానదిని; తనలోనికిన్‌+తెచ్చి= 
తనలోనికి తీసికొనివచ్చి; దీనన్‌= ఈ నదిలో; మజ్జనంబు+చేయు(డు= స్నానమాడండి; అని= అంటూ; అనుమతి+చేసినన్‌= 
ఉత్తరువీయగా. 


తాత్సర్యం: కొంతమంది (బ్రహ్మరాక్షసులు అపు డా మునులకు నమస్కారం చేసి తాము అదివరకు కావించిన 
బ్రాహ్మణ దూషణ గురు జనావమాన దుష్టాన్న భోజనాది పాతకాలను తెలిపి, మే మీ చోట నివసిస్తున్నాము. మా 
దోషాలు తొలగిపోయేటట్లను (గ్రహించవలయును”. అని వేడుకొనగా ఆ తాపసు లా కోరికను తీర్చుటకై సరస్వతిని 
ప్రార్థించారు. అంత సరస్వతీనది అరుణానది మూలంగా ఆ విధంగా కావటం తనకు ముందే తెలియటం వలన 
రహస్యంగా అరుణానదిని తనలోనికి తీసికొనివచ్చి “ఈ నదిలో మునుగండి' అని ఉత్తరువు చేయగా (తరువాతి 
పద్యంతో అన్వయం) 


ఆ. అజ్జలములంగ్రుంకి యాబ్రహ్మరాక్షసుల్‌ | తనువు లచట విడిచి ధర్మపరుల 
గతికి. బోయి; రట్టు లతిగూఢ మై యున్న । యరుణ తెజిం గెఖింగి యమరపతియు. 173 


ప్రతిపదార్థం: ఆ+జలములన్‌+(క్రుంకి= ఆ ఏటి నీటిలో మునిగి; ఆ (బ్రహ్మరాక్షసుల్‌= ఆ బొమ్మరాకాసులు; తనువులు+ 
అచటన్‌+విడిచి= శరీరాల నక్కడ వదలివేసి; ధర్మపరులగతికిన్‌+పోయిరి= ధర్మాత్ములు పోయే ఉత్తమస్థితికి వెళ్ళారు; 
అట్టులు= ఆ విధంగా; అతి గూఢమైఉన్న= మిక్కిలి రహస్యంగా ఉండే; అరుణ తెజంగు+ఎటీంగి= అరుణానది విధానము 
తెలిసికొని; అమరపతియున్‌= దేవేం(ద్రుడుకూడ. 


తాత్సర్యం: ఆ నీటిలో మునిగి ఆ బ్రహ్మరాక్షసులు తమ శరీరాల నక్కడ వదలి, ధర్మాత్ములు పోయే గతికి 
వెళ్ళారు. ఆ విధంగా అతిరహస్యంగా ఉండే ఆ అరుణానది విషయం తెలిసికొని దేవేంద్రుడు కూడా. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. తాను సఖ్యంబు సేసి నమ్మించి నముచి జంపిన పాపంబు తదీయస్నానంబునం బాపికొనియె; నట్టి 
పుణ్యస్థానంబుననుండి యత్తాలధ్వజుండు సోమతీర్థంబునకుం జనియె; నది సోముండు రాజసూయంబు 
చేసినచో; టయ్యెడ ననిమిషులు షణ్ముఖునకు నిర్ణరసేనాధిపత్యంబునకు నబిషేకంబు సేసి; రతండు 
తారకాదులైన యసురులం దెగటార్డె నతని జననాదివృత్తాంతంబు కౌరవవంశజాతుండ వగు నీకు 
విన(దగు( జిప్పెద నాకర్ణింపుము. 174 


ప్రతిపదార్థం: తాను; సఖ్యంబు చేసి= స్నేహం చేసి; నమ్మించి= నమ్మకం చూపి; నముచిన్‌= నముచి అనే రాక్షసుడిని; 
చంపిన= హతమార్చిన; పాపంబు= దోషం; తదీయ స్నానంబునన్‌+పాపికొనియెన్‌= ఆ నదిలో స్నానం చేయటంవలన 
పోగొట్టుకొన్నాడు; అట్టి పుణ్యస్థానంబునుండి= అటువంటి పవిత్రమయిన చోటునుండి; ఆ తాలధ్వజుండు= ఆ బలరాముడు; 
సోమతీర్థంబునకున్‌= సోమతీర్థమునకు; చనియెన్‌= వెళ్ళాడు; అది; సోముండు= చంద్రుడు; రాజసూయంబు చేసిన చోటు= 
రాజసూయమనే యాగం చేసిన చోటు; ఆ+ఎడన్‌= ఆ చోట; అనిమిషులు= దేవతలు; షణ్ముఖునకున్‌= ఆరుమొగాల దేవర 
అయిన సుబ్రహ్మణ్యస్వామికి; నిర్జర సేనాధిపత్యంబునకున్‌= దేవసేనాపతిత్వమునకు; అభిషేకంబు+చేసిరి= పట్టాభిషేకం 
చేశారు; అతండు= ఆ షణ్ముఖుడు; తారక+ఆదులయిన అసురులన్‌+తెగటార్చెన్‌= తారకుడు మొదలయిన రాక్షసులను 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


హతమార్చాడు; అతని జనన+ఆదివృత్తాంతము= అతని పుట్టుక మొదలయిన విషయాలు; కౌరవవంశ జాతుండవు+అగు= 
కురువంశంలో పుట్టినవాడయిన నీకు; వినన్‌+తగున్‌= వినటం ఉచితం; చెప్పెదన్‌= చెప్పుతున్నాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: స్నేహం చేసి తాను నమ్మకాన్ని కలిగించి నముచిని చంపిన పాపం ఆ నదిలో స్నానం చేసినందున 
తొలగించుకొన్నాడు ఇంద్రుడు. అటువంటి పుణ్యభూమి నుండి ఆ బలరాముడు సోమతీర్జానికి పోయాడు. ఆ తీర్థం 
చంద్రుడు రాజసూయం చేసినట్టి చోటు. అచటనే దేవతలు ఆరు మొగాల స్వామి సుబ్రహ్మణ్యుడికి దేవసేనాపతిగా 
పట్టం కట్టారు. ఆతడు తారకాది అసురులను తెగటార్సాడు. కౌరవవంశంలో పుట్టిన జనమేజయా! నీ వా కథ 
వినవలయును. చెప్పుతాను - వినుము. 


కుమారస్వామి ప్రభావాభివర్షనము (సం. 9-43-56) 


ఆ. 'హరు(డు దనదువీర్య మగ్నియం దిడిన వ । హింప(జాల కజున కెటు(గ జెప్పి 
యతడు వనుప దాని నగ్ని గంగాగర్హ | భూతముగ నొనర్చె భూపవర్య! 175 


ప్రతిపదార్థం: భూపవర్య!= ఓ రాజశ్రేష్టా! (జనమేజయా!); హరు(డు= పరమశివుడు; తనదువీర్యము= తన వీర్యమును; 
అగ్నియందు+ఇడినన్‌= అగ్నిలో ఉంచగా; వహింపన్‌+చాలక= (ఆ శక్తిని) భరించలేక; అజునకున్‌= (స్రష్టకు((బ్రహ్మకు); 
ఎణు(గన్‌+చెప్పి= తెలియచేసి; అత(డు= (బ్రహ్మ; పనుపన్‌= (పంపగా); ఆజ్ఞాపించగా; దానిని= ఆ శక్తిని; గంగాగర్భభూతము గన్‌= 
గంగ కడుపున ఉండేటట్లుగా; ఒనర్చెన్‌= చేసెను. 


తాత్సర్యం: పరమశివుడు తన వీర్యాన్ని అగ్నిలో నిక్షేపించగా, ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్త అయిన 
(బ్రహ్మకు తెలుపగా, ఆ బ్రహ్మ దానిని గంగానదీ గర్భంలో దాచుమని చెప్పగా అట్టే చేశాడు. (అని జనమేజయుడికి 
వైశంపాయనుడు చెప్పాడు). 


వ. తేజోమయం బైన యాగర్ధంబు గంగ హిమవన్నగంబుమీ(ద నముత్సృష్టంబు సేసిన గనకమయం 
బైనశరస్తంబంబున నగ్నిసన్నిభుం డగుకుమారుండై యొప్పె; నయ్యెడ మెలంగుకృత్తిక లక్కునూరుం గని 
పుత్రార్దినులై యందటు నొక్కపెట్ట 'వీండు మాకొడు' కని పలుకుచు. గరతలంబుల నెత్త, నప్పు డయ్యార్వుటి 
చన్నులుం జేంపిన నద్దారకుండు చంద్రనిభంబు లైన యాననంబు లాటు దాల్చి సప్తమాతృస్తన్యపానం 
బాచరించిన విసస్యయప్రమోదభరిత లై వార లాశిశువు నెప్పటియెడన యునిచి; ర ట్లయ్యగ్నిభవుండు 
గాంగేయుండును శరజన్ముండును గార్తికేయుండును నయ్యె; నయ్యెడకు బృహస్పతి యేతెంచి 
జాతకర్మాద్యనుష్టానంబుల నిర్వర్తించి పోయె(; దత్ర్రదేశంబు దన మహానుభావంబున జాతరూప మయంబై 
యుండు. 176 


ప్రతిపదార్థం: తేకోమయంబు+ఐన ఆ గర్భంబు= కాంతిమంతమైన ఆ గర్భం; హిమవత్‌+నగంబుమీ(దన్‌= మంచుకొండ పైన; 
సముత్సృష్టంబు+చేసినన్‌= విడచిపెట్టగా; కనకమయంబు+ఐన= బంగారుమయమయిన; శరస్తంబంబునన్‌= శెల్లుగడ్డిలో; 
అన్ని సన్నిభుండు+అగు= అగ్నితో సమానుడైన; కుమారుండు+ఐ= పుత్రుడుగా; ఒప్పెన్‌= ఉన్నాడు; ఆ+ఎడన్‌= ఆ చోటులో, 
మెలంగు= తిరుగాడుతున్న; కృత్తికలు= కృత్తిక దేవతలు(కన్యలు); ఆ+కుమారున్‌+కని= ఆ కుమారుడిని చూచి; అందజున్‌ 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 261 


పుత్ర+అర్జినులై= కుమారుడిని ఆశించినవారై; వీడ మాకొడుకని పలుకుచున్‌= ఈ పిల్లవాడు మా కుమారుడని చెప్పుతూ; 
కరతలంబులన్‌+ఎత్తన్‌= చేతులలోని కెత్తుకొనగా; అప్పుడు+ఆయార్వుర చన్నులున్‌+చేపినన్‌= ఆ సమయాన ఆ ఆరుగురి 
చన్నులూ పాలు చేపగా; ఆ+దారకుండు= ఆ పిల్లవాడు; చంద్రనిభంబులైన= చంద్రుడితో సమానమైన; ఆననంబులు+ఆజు+ 
తాల్చి= మొగాలు ఆరింటిని పొంది; సప్తమాతృస్తన్య పానంబు+ఆచరించినన్‌= ఆ ఏడుగురి తల్లులు చన్నుబాలు (త్రాగగా; 
వార లా శిశువును= వా రా బిడ్డను; ఎప్పటి ఎడన= ఎపుడూ ఉన్న చోటునందే; ఉనిచిరి= ఉంచారు; అట్టు+ఆ+అగ్నిభవుండు= 
ఆ విధంగా ఆ అగ్నినుండి పుట్టినవాడు; గాంగేయుండును= గంగకొడుకునూ; శరజన్ముండును= రెల్లునందు పుట్టినవాడునూ; 
కార్తికేయుండును= కృత్తికల కుమారుడును; అయ్యెన్‌= అయ్యాడు; ఆ+ఎడకున్‌= ఆ చోటునకు; బృహస్పతి వచ్చి= 
జాతకర్మాది+అనుష్టానంబులన్‌= జాతకర్మ మొదలయిన ఆచార విధులను; నిర్వర్తించిపోయెన్‌= జరపి వెళ్ళాడు; తద్‌+ప్రదేశంబు= 
ఆ చోటు; తన మహానుభావంబునన్‌= తన మహాశక్తి మూలాన; జాతరూపమయంబు+ఐ+ఉండున్‌= బంగారు మయమై 
ఉంటుంది. 


తాత్సర్యం: కాంతిమంతుడైన ఆ బిడ్డను గంగ హిమాలయం మీద నిలుపగా బంగారు మయమైన రెల్లు దర్భలలో 
అగ్నితో తుల్యుడయిన కొడుకుగా ఉన్నాడు. ఆ చోట తిరిగే కృత్తిక లా బాలుడిని చూచి కుమారుడికై ఒక్కమారే 
వీడు నా కుమారుడు 'నా కుమారు” డని చేతులలోని కెత్తుకొన్నారు. అపు డా ఆరుగురికీ చన్నులు చేపినవి. ఆ 
పసివాడు చంద్రుడితో సమానమైన ఆరుమొగాలతో ఆ మాతల స్తన్యాన్ని త్రాగాడు. వా రాశ్చర్యమానసలై సంతోషంతో 
ఆ బిడ్డను యథాస్థానంలో వదలారు. అందుచేత ఆతడు అగ్నిభవుడుగాను, గాంగేయుడుగాను శరజన్ముడుగాను, 
కార్తికేయుడుగాను అయ్యాడు. అచ్చటికి బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్ళాడు. ఆ 
మహానుభావుడి శక్తిచేత ఆ చోటు బంగారు మయమై ఉంటుంది. 


విశేషం: 'సప్రమాతృస్తన్యపానంబాచరించిని అనేదానికి “అయ్యారుగుర మాతృస్తన్య, సమస్త మాతృస్తన్యపానంబులు అనే 


పాఠాంతరాలున్నాయి. 


క విను మక్కుమారు( డుత్తమ । మన దగియెడుతపము దనవిహారముగా వ 
రన మొందె ధాత్రి ధాత్రిగ । ధనురాగమమును శ్రుతులును దను గొలువంగన్‌. 177 
ప్రతిపదార్థం: వినుము; ఆ+కుమారుండు= ఆ కుమారస్వామి; ఉత్తమము= శ్రేష్టం; అనన్‌= అనగా; తగియెడు= తగిన; 


తపము; తన విహారము+కాన్‌= తాను తిరుగుచోటుగా; ధాత్రి= భూమి; ధాత్రిగన్‌= దాదిగా; ధనున్‌+ఆగమమును= 
ధనుర్వేదమును; (శ్రుతులును= వేదాలును; తనున్‌+కొలువంగన్‌= తనను సేవించగా; వర్హనము+అందెన్‌= వృద్దిపొందాడు. 


తాత్సర్యం: ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా భూమి దాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా 
వృద్ది పొందాడు. వినుము. 


వ. ఒక్కనా( డక్కుమారుం జూచువేడుక శివుండు శైలకన్యకయుం దాను. బ్రకృష్ణబలపరాక్రమంబులు 
నానాప్రకారవదనశరీరంబులు గలుగు ప్రమథ గణంబు గొలువ నయ్యెడకు( జనుదెంచె; నప్పుడు బ్రహ్మవిష్ణులును 
నింద్రాదిదిక్పాలురును రుద్రాదిత్యమరుద్వసుప్రభృతి సకలసురులును గరుడగంధర్వకిన్నర కింపురుష 
సిద్ధవిద్యాధరయక్షాది దివ్యులును మునులును మటియు+ బితృదేవతలును ననుచరసమేతులై యేతెంచిరి; 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


మూర్తిమంతంబు లై యోషధిసరితృముద్రపర్వతంబులు నరుదెంచె; నిట్లు నిజదర్శనకౌతుకంబున వచ్చిన 
యమ్మహాసమూహంబున కభిముఖుండై యోగబలాన్వితుం డగు నబ్బాలుండు రా నన్నీలగ్రీవుండు నిరీక్షించి 
యంతర్గతంబున. 178 


ప్రతిపదార్థం: ఒక్కనా(డు+ఆ కుమారున్‌= ఒకానొక దినాన ఆ కుమారుడిని; చూచువేడుకన్‌= చూడాలి అనే కోరికతో; 
శివుండు= పరమశివుడు; శైలకన్యయున్‌+తానున్‌= పార్వతియు తానును; (ప్రకృష్ణ బలపరా(క్రమంబులు= ఉత్కృష్టమయిన 
బలశౌర్యాలు; నానా ప్రకారవదన శరీరంబులు= అనేక విధాలయిన ముఖములు శరీరములును; కలుగు= కలిగిన; ప్రమథగణంబు+ 
కొలువన్‌= (ప్రమథగణాలు సేవించగా; ఆ+ఎడకున్‌+చనుదెంచెన్‌= ఆచోటునకు వచ్చాడు; అప్పుడు= ఆ సమయాన; 
(బబ్రహ్మవిష్టులును= (బహ్మయు, విష్ణువును; ఇం(ద్ర+ఆది దిక్సాలురును= ఇంద్రుడు మొదలయిన దిక్పతులును; రుద్ర+ఆదిత్య+ 
మరుత్‌+వసుప్రభృతి+సకలసురులును= ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్రమరుత్తులు, అష్టవసువులు, మొదలయిన 
దేవతలందరును; గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ద, విద్యాధర, యక్షాది దివ్యులును= గరుడులు, గంధర్వులు, 
కిన్నరులు, కింపురుషులు, సిద్దులు, విద్యాధరులు, యక్షులు, మొదలైన దివ్యగణాలును; మునులను= తాపసులును; మజియున్‌; 
పితృదేవతలును= ఇంకను పితృదేవతలును(వీరందరును); అనుచర సమేతులు+ఐ ఏతెంచిరి= పరివారంతో కూడి వచ్చారు; 
మూర్తిమంతంబులై= ఆకారాలతో; ఓషధి= ఓషధులును; సరిత్‌+సము(ద్ర+పర్వ తంబులు= నదులు, సప్త సముద్రాలు, పర్వతాలు; 
అరుదెంచెన్‌= వచ్చాయి; ఇట్టు= ఈ విధంగా; నిజదర్శనకౌతుకంబునన్‌= తన్ను చూచే ఉత్సాహంతో; వచ్చినన్‌= రాగా; 
ఆ+మహా సమూహంబునకున్‌= ఆ గొప్ప సమూహానికి; అభిముఖుండు+ఐ= ఎదురై; యోగబలాన్వితుండు+అగు= యోగశక్తితో 
కూడినవాడైన; ఆ+బాలుండు= ఆ బాలకుడు; రాన్‌= రాగా; ఆ+నీలగ్రీవుండు= ఆ నీలకంఠుడు; నిరీక్షించి= ఎదురుచూచి; 
అంతర్గతంబునన్‌= మనసులో. 


తాత్సర్యం: ఒకనాడు కుమారుడిని చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేషమైన బలాన్నీ, శక్తినీ అనేక 
విధాలయిన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చాడు. అపుడు బ్రహ్మ విష్ణులు, ఇంద్రాది 
దిక్సాలురు, ఏకాదశరు[ద్ర ద్వాదశాదిత్య సప్తమరుత్తులు, అష్టవసువులు మొదలయిన సమస్త దేవతలును, గరుడ 
గంధర్వ కిన్నర కింపురుష సిద్ద విద్యాధర యక్షాది దివ్యులును, తాపసులును, ఇంకను పితృదేవతలును వారి 
పరివారంలో కూడివచ్చారు. ఓషధులు నదులు సప్త సముద్రాలు సప్తకులపర్వతాలు మూర్తిమంతములై వచ్చాయి. 
ఈ విధంగా తనను చూడగా ఆసక్తులైన వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకొన్న ఆ 
పసివాడు రాగా ఆ నీలకంఠుడు తేరిపార చూచి, మనసులో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే.  “'ఉమయు నగ్నియు గంగయు నుండ నన్ను । గారవంబున నధికునిగా( దలంచి 

చక్క నాపాలి కేతెంచునొక్కొ! వీ(డు । సంభృతస్నేహ భక్తివిస్రంభు( డగుచు.” 179 
ప్రతిపదార్థం: ఉమయున్‌= పార్వతియును; అగ్నియున్‌= అగ్నిదేవుడును; గంగయున్‌= గంగాదేవియును; ఉండన్‌= ఉండగా; 
నన్నున్‌ గారవంబునన్‌= నన్ను ఆదరంతో; అధికునిగాన్‌+తలంచి= గొప్పవానిగా భావించుకొని; చక్కన్‌= నేరుగా; నా 


పాలికిన్‌+ఏతెంచు నొక్కొ వీండు?= ఈతడు నా దగ్గరకు వచ్చునా?; సంభృత= నిండిన; స్నేహ= స్నేహం, భక్తి అనువాటితో 
విశ్యాసంగలవాడు అవుతూ; విస్రంభు(డు+అగుచున్‌= నమ్మకం కలవాడై. 


తాత్పర్యం: 'పార్వతి, అగ్ని, గంగ, మొదలైనవారుండగా గౌరవంతో నన్ను గొప్పగా తలచుకొని ఇతడు స్నేహంతోను, 
భక్తితోను నా దగ్గరకు వస్తాడా?” 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 263 


క. అనుచుండ(గ నమ్మువ్వురు | తనతన చిత్తమున నట్ల తలంపంగ నది యె 

ల్లను దివ్యబోధమునం గని । కొని య బ్బాలుండు యోగకుశలత వెలయన్‌. 180 
ప్రతిపదార్థం: అనుచుండంగన్‌= అంటూ ఉండగా; ఆ+మువ్వురు= ఆ ముగ్గురును(పార్వతి, అగ్ని, గంగలు) తన తన 
చిత్తమునన్‌= తమ తమ మనస్సులలో; అట్ట తలంపంగన్‌= ఆ విధంగానే తలచుకొనగా; అది ఎల్లను= దానినంతా; 


దివ్యబోధమునన్‌; కనికొని= చూచినవాడై; ఆ+బాలుండు= ఆ పసివాడు; యోగ కుశలత వెలయన్‌= యోగమునందలి 
నేర్పుతో (ప్రకాశించగా. 


తాత్సర్యం: అంటూ ఆ ముగ్గురూ తమ తమ మనసులలో అదే విధంగా తలచుకొన్నారు. దానినంతా దివ్యజ్ఞానంతో 
తెలిసికొని, ఆ బాలుడు యోగశక్తి (ప్రకాశించగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. మూర్తిచతుష్టయంబు దాల్చి యన్నలువుర యొద్దకు నేకకాలంబునం జనినం గని యెల్లవారు 

నద్దుతమగ్నమానసు లై; రక్కుమారుండు పదంపడి యొక్కరుం డై పొలిచి నిలిచె; నప్పుడు. 181 
ప్రతిపదార్థం: మూర్తిచతుష్టయంబు+తాల్చి= నాలుగు ఆకారాలను పొందినవాడై; ఆ+నలువుర ఒద్దకున్‌= ఆ నలుగురి 
దగ్గరకు; (ఉమాగ్ని గంగా పరమశివుల కడకు); ఏకకాలంబునన్‌+చనినన్‌= ఒక్కసారిగానే వెళ్ళగా; కని= చూచి; ఎల్లవారున్‌= 
అందరూ; అద్భుత మగ్న మానసులు+ఐరి= ఆశ్చర్యంలో మునుగునట్టి మనసులు కలవారయ్యారు; ఆ+కుమారుండు= ఆ 
కుమారస్వామి; పదంపడి= ఆ మీదట; ఒక్కరుండు+ఐ పొలిచి= ఒకడుగా ఒప్పి; నిలిచెన్‌= నిలిచాడు; అప్పుడు= ఆ 
సమయంలో. 


తాత్సర్యం: ఆతడు నాలుగు ఆకారాలతో ఆ నలుగురి ఒద్దకు వెళ్ళాడు. ఒకేమారు ఆతడు వెళ్ళగా చూచిన 
వారందరూ అబ్బురపడ్డారు. మరల ఆ కుమారస్వామి ఒకడుగా కానవచ్చి నిలిచాడు. ఆ సమయంలో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
చ. హరు(డును గంగయున్‌ శిఖియు నంబికయుం బ్రణిపాతపూర్వని 

ర్థర వినయంబుతోడ( దగ బద్మజు జేరి “మహాత్మ! యిక్కుమా 

రు రుచిరమూర్తికిన్‌ గుణగురుత్వవిభూతికి నీడు గాంగ ని 

మ్మరసి యుదాత్త మైనపది మన్న నతండు ప్రియం బెలర్పంగన్‌. 182 
ప్రతిపదార్థం: హరుండును= ఈశ్వరుడునూ; గంగయున్‌= గంగాదేవియునూ; శిఖియున్‌= అగ్నియునూ; అంబికయున్‌= 
పార్వతియునూ; ప్రణిపాతపూర్వ నిర్భర వినయంబుతోడన్‌= నమస్కారపూర్వకంగా మిక్కిలి అణకువతో; తగన్‌= తగువిధంగా; 
పద్మజున్‌+చేరి= (బ్రహ్మవద్దకు వెళ్ళి; మహాత్మ!= ఓ మహనీయుడా!; ఈ+కుమారు= ఈ కుమారుడియొక్క; రుచిరమూర్తికిన్‌= 
తేడోమయమూర్తికి; గుణగురుత్వవిభూతికిన్‌= గొప్ప గుణసంపదకు; ఈడుకాంగన్‌= సాటిగా; అరసి= చూచి; ఉదాత్తము+ఐన 
పదము= గొప్ప స్థానమును; ఇమ్ము= ఒసగుము; అన్నన్‌= అనగా; అతండు= ఆ (బ్రహ్మ; ప్రియంబు+ఎలర్సంయగన్‌= (ప్రీతి 


కలుగగా. 


తాత్పర్యం: పరమశివుడు, పార్వతి, గంగ, అగ్ని సంతోషంతోను, వినయంతోను, తగు విధంగా బ్రహ్మవద్దకు వెళ్ళి, 
'మహనీయుడా! ఈ బాలుడి తేజోమయమూర్తికీ గుణసంపదకూ తగిన గొప్ప పదవిని ఆలోచించి -ఈయవలసినది” 
అని అడిగారు. అందులకు (బ్రహ్మ ప్రీతితో. (తరువాతి వచనంతో అన్వయం). 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. దేవహితపరుం డగుటం జేసి చిత్తంబున6 దలపోసి 'వీండు దేవసేనకుం బతి యగుంగాక!' యని నిశ్చయించి 
వారల వీక్షించి యవ్విధ మెల్లవారును వినం దెలియ బలికి శక్రవరుణాదు లగుమేటి వేల్పుల నబ్బాలునకుం 
జూపి 'వీరు నీకు రక్షణీయు' లని యప్పగించె; నయ్యమరవరు లక్కునూరు నభిషేకంబు సేయుద మని 
వారిజాసనుం బురస్కరించుకొని యెల్లవారును దోడన యరుగుదేర సరస్వతీసమీపంబునకుం జని 
సకలరత్నమయం బైన దివ్యపీఠంబు హిమవంతుండు వెట్ట నం దా భూతపతిపుత్రు నునిచి బృహస్పతి 
హోమకార్యంబు నిర్వర్తింప నీశానవిష్టు విధికౌశికులు లోనుగా నమర ముఖ్యు లభిషేకద్రవ్యంబులు 
సారస్వతజలపూర్ణ మణికనక కలశంబులు ధరియించి గంధర్వాప్పరోగణంబులు సంగీతమంగళం బాచరింప 
మహామునిప్రకర పుణ్యాహఘోషంబులు సెలంగ నుమా శ్రీ సరస్వతీశచీప్రముఖ లైన పుణ్యాంగనలు దీవనలతో 
సేస లొలుక నభిషేకించి సమ్మోదంబున సేనాధిపత్యంబునకుం బట్టంబు గట్టిరి; తొల్లి తత్ప్సదేశంబున దేవతలు 
జలాధిపత్యంబునకు వరుణు నభిషిక్తుం జేసి; రవ్వరుణాభిషేకంబుకంటె. గుమారాభిషేకం బొప్పె; న 
ప్పావకసంభవునకు( గామదమన కమలభవశార్‌బ్ని శతమఖ ప్రముఖు లగు సకల ప్రభువులు 
దమతమయనుచరులయందు రూపగుణబలపరాక్రమాధికు లైన వారి నేటి భీమఘంటాకర్ణ సంక్రమ 
దండధర సహితు లగు ననేకవీరుల నొసంగి వారల బెరసి వర్తించుటకు( దగిన సేనాంగసముదయంబు 
నమ్మహితాత్మునకు మూలబలంబుగా నొనర్షి; రబ్బలంబుల. జిత్రాభరణ వర్మాయుధధరులును వివిధ 
ప్రకారాకారులు నగు గజకర్ణ నికుంభ కుముదాదు లైన సైనికులు మెటిసి యుల్లసిల్లి; రమ్మూంకలతో 
శత్రుభయంకరంబు లగుచు మాతృకాగణంబులు ప్రభాసినీ విశాలాక్షీ పాలితాపురస్సరంబులై పొలిచె 
నట్టియెడ. 183 


ప్రతిపదార్థం: దేవహిత పరుండు+అగుటన్‌+చేసి= దేవతలకు మేలు చేసేవాడు కావటంవలన; చిత్తంబునన్‌+తలపోసి= 
మనసులో తలచుకొని; వీ(డు= ఈ బాలుడు; దేవసేనకున్‌+పతి+అగున్‌+కాక!= దేవతల సేనకు నాయకు డగుగాక!; అని 
నిశ్చయించి= అంటూ నిర్ణయించి; వారలన్‌ వీక్షించి= ఆ పరమశివుడు మొదలయిన వారిని చూచి; ఆ+విధము= ఆ పద్దతిని 
(ఆ బాలుడు దేవసేనానాయకుడయ్యే విధమును); ఎల్లవారును= అందరును; వినన్‌= వినగా; తెలియన్‌+పలికి= స్పష్టంగా 
తెలిసేటట్టుగా చెప్పి; శక్రవరుణ+ఆదులు+అగు మేటి వేల్పులన్‌= ఇంద్రుడు, వరుణుడు మొదలయిన గొప్ప దేవతలను; 
ఆ+బాలునకున్‌+చూపి= ఆ పిల్లవాడికి చూపించి; వీరు నీకు రక్షణీయులు= వీరంతా నీకు కాపాడదగినవారు; అని 
అప్పగించెన్‌= అని ఒప్పచెప్పాడు; ఆ+అమరవరులు= ఆ దేవతాశ్రేష్టులు; ఆ+కుమారున్‌= ఆ బాలుడిని; అభిషేకంబు 
చేయుదము+అని= (సేనానిగా) పట్టం కట్టుదామని; వారిజాసనున్‌ పురస్కరించుకొని= (బ్రహ్మను ముందుంచుకొని; ఎల్లవారును= 
అందరును; అరుగుదేరన్‌= బయలుదేరి రాగా; సరస్వతీ సమీపంబునకున్‌+చని= సరస్వతీ తీర్థం దగ్గరకు వెళ్ళి; సకల 
రత్నమయంబు+ఐన= అన్ని రత్నాలతో నిండిన; దివ్యపీఠంబు= ఉత్కృష్టమైన పీఠమును; హిమవంతుడు పెట్టన్‌= హిమవంతుడు 
ఏర్పాటు చేయగా; అందున్‌+ఆభూతపతి పు(త్రునిన్‌= అక్కడ నా ప్రమథనాథుడి కుమారుడిని; ఉనిచి= నిలిపి; బృహస్పతి= 
దేవగురువు; హోమకార్యంబు నిర్వర్తింపన్‌= హోమాదికాలైన పనులు చేయగా; ఈశాన విష్ణు విధి కౌశికులు లోనుగాన్‌= 
పరమశివుడు, విష్ణువు, బ్రహ్మ, కౌశిక మహర్షి మొదలుగా(త్రిమూర్తులందరును); అమరముఖ్యులు= దేవతలతో తలమానికము 
లయినవారు; అభిషేక (ద్రవ్యంబులు= సేనాని పట్టాభిషేకాని కవసరమయిన వస్తువులు; సారస్వత జల= సరస్వతీ నదినీటితో; 
పూర్ణ= నిండిన; మణికనక కలశంబులు= రత్నాలు తాపిన బంగారుకుండలు; ధరియించి= చేతబట్టుకొని; 
గంధర్వ అప్పరోగణంబులు= గంధర్వులు, అప్పరసలు; సంగీత మంగళంబు+ఆచరింపన్‌= సంగీతంతో మంగళాదులు చేయగా; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 265 


మహాముని ప్రకర పుణ్యాహ ఘోషంబులు చెలంగన్‌= గొప్ప తాపసి సమూహాలు కావించే పుణ్యాహవాచన వేద ఘోషములు 
మాయగా; ఉమా+శ్రీ+సరస్వతీ+శబీప్రముఖ= పార్వతి, లక్ష్మి సరస్వతి, శచి మొదలయిన; పుణ్యాంగనలు= ముత్తైదువలు; 
సేనలు+ఒలుకన్‌+అభిషేకించి= సేస (బ్రాలతో స్నానంచేయించి; సమ్మోదంబునన్‌= సంతోషంతో; సేనాధిపత్యంబునకున్‌+ 
పట్టంబు కట్టి= సేనానాయకత్యానికి పట్టంకట్టి; తొల్లి= వెనుకటి కాలంలో; తద్‌+(ప్రదేశంబునన్‌= ఆ చోట; దేవతలు; జల+ 
అధిపత్యంబునకున్‌= నీటిమీది అధికారానికి; వరుణున్‌+అభిషిక్తున్‌+చేసిరి= వరుణుడిని అధిపతిగా చేశారు; ఆ+వరుణ+ 
అభిషేకంబుకంటెన్‌= ఆ వరుణుడికి జరిగిన అభిషేకంకంటె; కుమార+అభిషేకంబు+ఒప్పెన్‌= ఆ బాలకుడి అభిషేకం 
ఒప్పారింది; ఆ+పావకసంభవునకున్‌= ఆ యగ్నినుండి పుట్టినవాడికి; కామదమన= మన్మథుడి పొగ రణచిన శివుడు; 
కమలభవ= (బ్రహ్మ; శార్‌జ్లి= విష్ణువు; శతమఖ (ప్రముఖులు+అగు= దేవేంద్రుడు మొదలైన; సకల (ప్రభువులు= అధిపతులందరూ; 
తమ తమ అనుచరులయందున్‌= తమ తమ సేవకులలో; రూపగుణ బలపరా(క్రమ+అధికులు+ఐన వారిని= ఆకృతిలోను, 
గుణంలోను బలంలోను వైరులను+ఆ(క్రమించుకొనటంలోను గొప్పవారైన వారిని; ఏణి= లెక్కించి; భీమ= భయంకరమైన; 
ఘంటాకర్ల= ఘంటాకర్గుడనేవాడును; సంక్రమ= సం(క్రముడు; దండధరసహితులు+అగు; అనేక వీరులన్‌+ఒసంగి= ఎందరో 
బలశాలుల నిచ్చి; వారలన్‌+బెరసి= వారితో కలసి; వర్తించుటకున్‌= తిరగటానికి; తగిన సేనా+అంగ సముదయంబున్‌= 
తగినట్టి సేనా సమూహాన్ని; ఆ+మహితాత్మునకున్‌ మూలబలంబుగాన్‌+ఒనర్భినన్‌= ఆ శ్రక్తిమంతుడికి ఆధారమయ్యే సేనగా 
చేయగా; ఆ+బలంబులన్‌= ఆ సేనలో; చిత్ర+ఆభరణ+వర్మ+ఆయుధధరులును= రకరకాలైన ఆభరణాలను, కవచాలను, 
ఆయుధాలను ధరించినవాళ్ళూ; వివిధ (ప్రకార+ఆకారులున్‌+అగు= అనేక విధాలయిన శరీరాలున్నవారు ఐన; గజకర్ల= 
గజకర్లుడు; నికుంభ= నికుంభుడు; కుముద+ఆదులు+ఐన= కుముదుడు మొదలయిన; సైనికులు= భటులు; మెజుసి= 
విజృంభించి; ఉల్లసిల్లిరి= సంతోషించారు; ఆ+మూ(కలతోన్‌= ఆ సేనలతో; శత్రుభయంకరంబులు+అగుచున్‌= వైరులకు 
భయాన్ని కలిగిస్తూ; మాతృకాగణంబులు= సప్తమాతృకలూ, ప్రమథగణాలూ, ప్రభాసినీ విశాలాక్షీ పాలికాపురస్త్సరంబులు+ఐ= 
ప్రభాసినియు, విశాలాక్షియు పాలిక ముందున్నవారై; పొలిచెన్‌= ఒప్పింది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: (బ్రహ్మ) ఆ బాలుడు దేవతలకు ప్రియుడనే విషయాన్ని తెలిసికొని, “ఈతడు దేవసేనాపతిఅగు గాక! 
అని నిర్ణయించాడు. అక్కడివారినంతా కలయజూచాడు. వారందరు తెలిసికొనేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు. 
ఇంద్రుడు వరుణుడు మొదలయిన (ప్రధానులైన దేవరాజులను ఆ బాలుడికి చూపి “వీరంతా నీకు రక్షకులు” అని 
ఒప్పుచెప్పి ఆ కుమారస్వామికి అభిషేకం చేద్దామని తలచి, (బ్రహ్మను ముందుంచుకొని అందరూ కూడిరాగా 
సరస్వతీ తీర్థం దగ్గరకు వెళ్ళాడు. అన్ని రత్నాలను నింపిన దివ్యపీఠాన్ని పర్వతరాజైన హిమవంతుడు పెట్టగా 
దానిమీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి, బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు విష్ణుడు బ్రహ్మ, 
కౌశికులు మొదలైన దేవ ప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నీటితో నింపిన బంగారు మయమైన రత్నాలు 
తాపిన గిండీలను మోసికొంటూ గంధర్వాప్పరోగణాలు సంగీతంలో మంగళాశీస్సులు పలుకగా మహాముని సమూహాలు 
పుణ్యాహవేదఘోషలతోను, పార్వతి, లక్ష్మి సరస్వతి, శచి మొదలైన ముత్తయిదువలు అక్షతలతో స్నానం చేయించి 
సంతోషంతో సేనానాయకత్యానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని ఒసగారు. మును పాచోట దేవతలు జలాధిపతిగా 
వరుణుడిని అభిషేకించారు. ఆ వరుణాభిషేకం కంటె కుమారాభిషేకం ఒప్పింది. ఆ అగ్నిదేవసంభవుడికి పరమశివుడు, 
బ్రహ్మ, విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమతమ సేవకులందలి రూపాధిక్యాన్నీ, బలాధిక్యాన్నీ, పరాక్రమాధిక్యాన్నీ 
కలవారిని ఎన్నుకొని భీమ ఘంటాకర్ల సం(క్రమ దండధర సహితు లయిన ఎందరో వీరుల నొసగి వారితో కలసి 
తిరగటానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్నీ ఆ శక్తిమూర్తికి మూలబలంగా ఇచ్చారు. ఆ సేనలు 
చిత్రాభరణవర్మాయుధధారులుగా అనేక ప్రకారాకారు లైన గజకర్ల నికుంభకుముదాదులైన సైనికులు ఒప్పారు. ఆ 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


సేనతో వైరిభయంకరు లైన సప్త మాతృకాగణాలు ప్రభాసినీ విశాలాక్షీ పాలికాపురస్సరంగా నిలచాయి. అటువంటి 
సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ, శంకరు(డుదిత భాస్మరనిభధ్వజమును, | వాసవు( డసురవిధ్వంసకరణ 
పరిణతశక్తియు, హరి బలవర్దని । యగు వనమాలయు, నగజ యెపుడు 
మాయని వెలిపట్టుదోయిని, గంగ యు । జ్వల సుధామయకమండలువు, గురుండు 
దీప్తదండము, వైనతేయుండు మహితమ । యూరంబు, వరుణుం డుదార రూప 


తే. మైన తామ్రచూడంబును, నర్ధవిభు(డు | దర్పితచ్చాగమును, శతదళభవుండు 
లసితకృష్ణాజినంబును నసమసమర । జయము నొసంగిరి ప్రీతి నా షణ్ముఖునకు. 184 


ప్రతిపదార్థం: శంకరుండు= ఈశ్వరుడు; ఉదిత= ఉదయించే; భాస్కర నిభ ధ్వజమును= సూర్యుడితో సమానమైన 
పతాకాన్నీ; వాసవుండు= ఇంద్రుడు; అసుర, విధ్వంసకరణ, పరిణత శక్తియున్‌= రాక్షసులను నాశనం చేయడంలో పక్వత 
పొందిన శక్తిని; హరి= విష్ణువు; బలవర్హని+అగు= శక్తిని పెంచగలుగు; వనమాలయున్‌= వనమాలను; అగజ= పార్వతి; 
మాయని= మాసిపోని; వెలిపట్టుదోయిని= తెల్లపట్టు జతను; గంగ= గంగాదేవి; ఉజ్జ్వల= వెలుగుతున్న; సుధామయ= 
అమృతమయమైన; కమండలువు= కమండలాన్నీ; గురుండు= బృహస్పతి; దీప్తదండమున్‌= ప్రకాశించే దండాన్నీ; వైనతేయుండు= 
గరుత్మంతుడు; మహిత మయూరంబున్‌= మహిమ కల నెమలిని; వరుణుండు; ఉదారరూపము+ఐన= గొప్పరూపంకల; 
తామచూడంబును= కోడిపుంజును; అర్థవిభు(డు= కుబేరుడు; దర్పిత+ఛాగమును= పొగరుబోతు మేకను; శతదళభవుండు= 
(బ్రహ్మ; లసిత= సొగసైన; కృష్ణాబినంబును= ఇ(ర్రితోలును; సమరజయమును= యుద్దంలో సాటిలేని గెలుపును; ఆ 
షణ్ముఖునకున్‌= ఆ ఆరుమొగాల వాడికి; (ప్రీతిన్‌= (ప్రేమతో; ఒసంగిరి= ఇచ్చారు. 


తాత్సర్యం: పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని, ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల 
పరిపక్వమయిన శక్తిని, విష్ణుడు బలమును పెంచే వనమాలను, పార్వతి ఏవేళలోనూ నాశనం కాని తెల్లపట్టు వస్త్రాల 
జతను, గంగాదేవి ప్రకాశవంతమయినదీ, అమృతంతో నిండినదీ ఐన కమండలాన్నీ, బృహస్పతి వెలుగు దండాన్నీ, 
గరుడుడు మహిమగల నెమలిని, వరుణుడు ఉదారరూపమైన కుక్కుటమునూ, కుబేరుడు పొగరుబోతు మేకను, 
(స్రష్ట అందమైన జింకతోలును సాటిలేని యుద్దవిజయాన్నీ ఆ షణ్ముఖుడికి (ప్రేమతో ఇచ్చారు. 


వ. ఇట్లు సిద్దస్వరూపదీపితుం డైన యతని నాపోవక చూచుచు శంకరుండు 'వీని కీ విభవంబునకు 
ననాయాసంపన నమరవిరోధి నాశంబు గావించుటకు వలయు’ నని తలంచి భూతమయం బగు 
మహాసైన్యంబు సమర్పించె; నప్ప డింద్రాదిబృందారకులు నిజబలసందోహంబులతో నాబర్చినాహను. 
బరివేష్టించిరి; శంఖభేరీపణవగోముఖ ప్రముఖతూర్యంబులు దిక్కులు పిక్కటిల్లం జెలంగె; నట్లు మహతి 
యగు దేవసేనకు. బతియై యమ్మహాసేనుండు సురముఖ్యుల. జూచి 'మీ కెవ్వరి నేనియుం జంపను జెటుపను 
వలసియున్నది యట్టిబల్లిదంపు( బగఅం బరిమార్దెద' నని వరం బిచ్చిన వారలు బహుప్రమోదంబు నొందిరి; 
సేన యార్ణిన ద్రిలోకంబులు నాదమయంబు లయ్యె; నవ్విధంబున విశాఖుని నుత్తమపదస్సునిం గావించి 
విరించి వైకుంఠ శ్రీకంఠులు నిజేచ్చం జనిరి; పదంపడి యగ్గుహుండు దేవతలు తారకాసురునివలన నలంగి 
యునికి యెటింగి. 185 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 267 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సిద్దస్వరూప దీపితుండు+ఐన= స్వభావసిద్దంగా ప్రకాశించే ఆకృతికలవాడైన; అతనిన్‌= 
ఆ ఆరుమొగాలవాడిని; ఆపోవక= తృప్తినందకుండా; చూచుచున్‌= చూస్తూ; శంకరుండు= పరమేశ్వరుడు; వీనికిన్‌+-ఈ 
విభవంబునకున్‌= ఈ బాలకుడికి ఈ ఐశ్వర్యం; అనాయాసంబునన్‌= సుఖంగా; అమర విరోధినాశంబుకావించుటకున్‌= 
దేవతల శత్రువులను చంపటానికి; వలయునని తలంచి= అవసరమని భావించి; భూతమయంబు+అగు= (ప్రమథ గణాలతో 
నిండిన; మహాసైన్యంబును= పెను సేనను; సమర్పించెన్‌= ఇచ్చాడు; అప్పుడు= ఆ సమయంలో; ఇంద్ర+ఆది బృందారకులు= 
ఇంద్రుడు మొదలైన దేవతలు; నిజ బల సందోహంబులతోన్‌= తమ సేనాసమూహాలతో; ఆ బర్జివాహనున్‌+పరివేష్టించిరి= 
ఆ నెమలి వాహనంగా కలవాడిని - కుమారస్వామిని చుట్టుకొనినారు; శంఖ= శంఖం; భేరీ= నగారాలు; పణవ= ఉడుక; 
గోముఖ ప్రముఖ తూర్యంబులు= ఆవు మొగంవంటి తూర్య నాదవాద్యాలు; దిక్కులు పిక్కటిల్లన్‌+చెలంగెన్‌= దిక్కులు 
నిండగా మోగాయి; అట్టు= ఆ విధంగా; మహతి+అగు= గొప్పదైన; దేవసేనకున్‌= సురసేనకు; పతి+ఐ= నాయకుడై; ఆ+ 
మహాసేనుండు= ఆ కుమారస్వామి; సురముఖ్యులన్‌+చూచి= దేవతలలో ముఖ్యులయిన వారిని చూచినవాడై; మీకున్‌; 
ఎవ్వరిని+ఏనియున్‌= ఎవరినైనా; చంపన్‌+చెణుపనున్‌ వలసిఉన్నది= చంపటం, పాడుచేయటం కావలసిఉన్నది; అట్టి= అటువంటి; 
బల్లిదంపు+పగణన్‌= బలవంతు లైన శత్రువులను; పరిమార్చెదను అని వరంబు+ఇచ్చినన్‌= చంపెద నని వరము నొసగగా; 
వారలు= ఆ దేవతలు; బహుప్రమోదంబున్‌+ఒందిరి= మిక్కిలి సంతోషించారు; సేన= సైన్యం; ఆర్బినన్‌= సింహనాదం 
చేయగా; (త్రిలోకంబులు= ముల్లోకాలు; నాదమయంబులు+అయ్యెన్‌= శబ్దాలతో నిండింది; ఆ+విధంబునన్‌= ఆ (ప్రకారంగా; 
విశాఖునిన్‌= ఆరుమొగాల వాడిని (విశాఖా నక్షత్రంలో పుట్టిన వాడిని); ఉత్తమపదస్థునిన్‌+కావించి= గొప్ప పదవిలో నిలిపి; 
విరించి= (బ్రహ్మ; వైకుంఠ= విష్ణుడు; శ్రీకంఠులు= గరళకంఠుడును; నిజ+ఇచ్చన్‌+చనిరి= తమ కిష్టమయిన చోటులకు 
వెళ్ళారు; పదంపడి= ఆ మీదట; ఆ+గుహుండు= ఆ సుబ్రహ్మణ్యుడును; దేవతలు= దేవతలును; తారక+అసురని వలనన్‌= 
తారకుడనే రాక్షసుడి మూలాన; నలంగి+ఉనికి= బాధపడి ఉండటం; ఎటింగి= తెలిసికొని. 


తాత్సర్యం: ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ఈతడికి ఈ 
వైభవంతో సుఖంగా (శ్రమలేకుండా రాక్షసవినాశం చేయటానికి సాధ్య మవుతుంది.” అని యోచించి (ప్రమధగణాలతో 
నిండిన మహాసేనను ఇచ్చాడు. అపుడు ఇంద్రుడు మొదలైన దేవతలు తమ బలాలతో నెమలివాహనంగా కలిగిన 
కుమారస్వామి చుట్టూ చేరారు. శంఖం, భేరి, పణవం, గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కులనిండా 
వ్యాపించాయి. అటువంటి శక్తిమంతమైన సురసైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి 'మీ 
రెవరినైనా చంపటంగాని, నాశనం చేయటంగానీ చేయవలసి ఉన్నదా? అటువంటి బలవంతు లైన శత్రువులను 
నాశనం చేస్తాను. అని మాట ఇచ్చాడు. వా రంతా చాలా ఆనందించారు. సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు 
నాదమయము లయ్యాయి. ఆ విధంగా విశాఖుడిని ఉన్నత స్థానంలో నిలిపి (బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన 
చోటులకు వెళ్ళారు. ఆపై షణ్ముఖుడు దేవతలు తారకుడివలన బాధపడటం తెలిసికొని. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క. బలయుతముగ నడచిన న । బ్దలియుండు ననేకదైత్యబలములతో న 
గ్గలిక నెదురు నడచెను ద । ద్దలయుగమున కక్కజంపు భండన మయ్యెన్‌. 186 


ప్రతిపదార్థం: బలయుతముగన్‌ నడచినన్‌= సేనలతో నడువగా; ఆ+బలియుండు= ఆ బలవంతుడు(తారకుడు); అనేక 
దైత్యబలములతోన్‌= అనేక రాక్షసబలాలతో; అగ్గలికన్‌= శౌర్యంతో; ఎదురు నడచెను= ఎదురువెళ్ళాడు; తద్‌+బలయుగమునకు= 
ఆ ఇరుసేనలకు; అక్కజంపు భండనము+అయ్యెన్‌= ఆశ్చర్యమును కల్గించే యుద్దమైనది. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: బలయుతుడై ఆ కుమారస్వామి నడవగా - ఆ బలవంతు డైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో 
శౌర్యంతో ఎదురువెళ్ళాడు. ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కల్గించే యుద్దం జరిగింది. 


కుమారస్వామి తారకాసురుం జంపి దేవతలకు ముదంబు సేయుట (సం. 9-45-63) 
వ. అట్టియెడ. 187 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన. 


తాత్సర్యం: ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, తనదొరలు( దాను దారక । దనుజేంద్రుండు గార్తికేయు. దాంకిన నమృతా 
శన గణ సమ్మదసంపా । దను( డగుచును శక్తి యతండు ధరియించె నృపా! 188 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! తన దొరలున్‌+తానున్‌= తాను, తన రాజులును; తారక దనుజేంద్రుండు= తారకు డనే 
రాక్షసరాజు; కార్తోయున్‌+తాంకినన్‌= షణ్ముఖుడిని ఎదుర్కొనగా; అమృత+అశన గణ= దేవసమూహములకు; సమ్మదసంపాదను(డు+ 
అగుచును= సంతోషాన్ని కలిగించేవాడగుతూ; అత(డు= షణ్ముఖుడు; శక్తి ధరియించెన్‌= శక్యాయుధాన్ని ధరించాడు. 


తాత్సర్యం: తారకాసురుడు తన రాజులతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. అమృతాహారులయిన దేవతలకు 
సంతోషంగా నా ఆరుమొగాలదేవుడు శక్యాయుధాన్ని పూనాడు. 


వ. అమ్మహనీయసాధనంబున ననేకకోటిశక్తు లుద్ధవించి నానాదానవప్రకరంబుల బడలువడం జేసి, 
యుల్కాసహస్రంబుల పిడుగులతండంబుల మైోంతచందంబున విరావం బావహిల్ల నది ప్రయోగించి 
యమ్మహాత్ముండు మహిషత్రిపాదభృతోదరు లను దనుజసేనాపతులం బొలియింప నిలింపసైన్యంబులు 
సంరంభంబున దైత్యబలంబులం దెగటార్డె; నక్కుమారుండు ప్రయోగింప నాశక్తి పగతురం బిలుకుమార్షి 
క్రమ్మటిం గరతలంబునకు వచ్చు చుండె; నత్తారకుం డట్లు దమవారు సమసిన సక్రోధుండై యగ్గుహునిం గిట్టి 
బెట్టిదం బగు నతని శక్త్యస్రంబులతా(కునం బడియె; నిట్లు జయంబు సేకొని యక్కార్తికేయుండు వెలింగె; 
విబుధులు ప్రమోదంబు నొందిరి; పదంపడి. 189 


ప్రతిపదార్థం: ఆ+మహనీయ సాధనంబునన్‌= ఆ మహత్తంగల ఆయుధంతో; అనేక కోటిశక్తులు+ఉద్భవించి= ఎన్నోకోట్ల 
ప్రాణులు (శక్తిమంతమైనవి) పుట్టి; నానాదానవ (ప్రకరంబులన్‌= అనేక రాక్షస సమూహాలను; బడలు+పడన్‌+చేసి= అలసిపోయేటట్లు 
కావించి; ఉల్కా సహస్రంబులు+పి డుగుల+తండంబుల+(మోంతచందంబునన్‌= అగ్ని గోలాలను పిడుగులగుంపుల 
శబ్దంమాదిరిగా; విరావంబు+ఆవహిల్లన్‌= గొప్ప శబ్దం క్రమ్ముకోగా; అది ప్రయోగించి= ఆ శక్తిని ప్రయోగించి; ఆ+మహాత్ముండు= 
ఆ శక్తిమంతుడైన కుమారస్వామి; మహిష+త్రిపాదభృత+ఉదరులు= మహిషుడు, త్రిపాదభృతోదరుడు; అను= అనే పేరున్న; 
దనుజసేనాపతులన్‌+పొలియింపన్‌= రాక్షస సేనా నాయకులను చంపగా; నిలింప సైన్యంబులు= దేవసేనలు; సంరంభంబునన్‌= 
ఉత్సాహంతో; దైత్యబలంబులన్‌+తెగటార్చెన్‌= రాక్షససేనలను నాశం చేశాయి; ఆ+కుమారుండు ప్రయోగింపన్‌= ఆ కుమారస్వామి 
వేయగా; ఆ శక్తి= ఆ శక్త్యాయుధము; పగతురన్‌+పిలుకుమార్చి= విరోధులను చంపి; [క్రమ్మణన్‌= మరల; కరతలంబునకున్‌= 
చేతిలోనికి; వచ్చుచుండెన్‌= వస్తూ ఉండినది; ఆ+తారకుండు= ఆ తారకాసురుడు; అట్టు= ఆ విధంగా; తమవారు= తన 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 269 


వైపు ఉన్నవారు; సమసినన్‌= చనిపోగా; ఆ+గుహునిన్‌+కిట్టి= ఆ కుమారస్వామిని సమీపించి; బెట్టిదంబు+అగు+అతని= 
బలముగలదయిన అతడి; శక్త్య స్తంబుల తా(కునన్‌+పడియెన్‌= శక్యాయుధాల దెబ్బకు చనిపోయాడు; ఇట్టు జయంబు+చేకొని= 
ఈ విధంగా విజయాన్ని పొంది; ఆ కార్తికేయుండు= ఆ కుమారస్వామి; వెలింగెన్‌= ప్రకాశించాడు; విబుధులు= దేవతలు; 
ప్రమోదంబున్‌+ఒందిరి= సంతోషించారు; పదంపడి= ఆ మీదట. 


తాత్పర్యం: భయంకరమైన మహత్త్యశక్తిగల ఆ అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి, నానా రాక్షస సమూహాలను 
అలయజేశాయి. ఆ శక్తినుండి అనేకాగ్నిగోలాల పిడుగుల గుంపుమోత (క్రమ్ముకోగా అది ఎందరో 
దానవసేనానాయకులను హతమార్చింది. దేవసేనలు ఉత్సాహంతో రాక్షససేనలను తెగటార్సాయి. ఆ బాలుడు 
శక్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి, తిరిగి అతడి చేతిలోనికి వస్తూ ఉన్నది. ఆ విధంగా తనవారు 
చావగా తారకుడు కోపంతో ఆ గుహుడిని తాకి, బలయుతమైన అతడి శక్యాయుధపు దెబ్బకు పడిపోయాడు. ఆ 
కార్తికేయుడు విజయంతో వెలిగాడు. దేవతలంతా ఆనందించారు. ఆ మీదట. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. బలికొడుకు బాణు€ డనియెడు | బలవదసురవల్లభుండు బాధించు నను 

రుల గ్రౌంచపర్వతాశ్రయ । బలిష్టుం. డయి జగము లెల్ల భయముం బొందన్‌. 190 
ప్రతిపదార్థం: బలి కొడుకు= బలిచక్రవర్తి కుమారుడు; బాణు(డు+అనియెడు బలవత్‌+అసురవల్లభుండు= బాణు డనే 


పేరున్న బలవంతుడైన రాక్షసరాజు; (క్రాంచపర్వతాశయ బలిష్టు(డయి= (క్రాంచపర్వతం స్థావరంగా బలవంతుడ్జా; జగములు+ 
ఎల్లన్‌ భయము+అందన్‌= లోకాలంతా భయమందగా; అమర్ష్యులన్‌= దేవతలను; బాధించున్‌= కష్టపెట్టుతాడు. 


తాత్సర్యం: బలిచక్రవర్తి కుమారుడు బాణుడనే పేరు కలవాడు బలవంతుడైన రాక్షసరాజు. 'క్రాంచపర్వతం తన 
ఉనికిగా చేసికొని, లోకభయంకరుడుగా దేవతలను బాధపెట్టుతూ ఉన్నాడు. 


వ. దానిని విని యమ్మహాసేనుండు. 191 


ప్రతిపదార్థం: దానిన్‌+విని= ఆ విషయమును విని; ఆ+మహాసేనుండు= ఆ కుమారస్వామి. 


తాత్సర్యం: ఆ వృత్తాంతాన్ని వినిన కుమారస్వామి. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. కడిమిం బోయి మహోగ్రశక్తినిహతిం గ్రౌంచంబు భేదించి యె 
క్కుడు గర్వంబున వచ్చి మార్కొనిన రక్షోనాథు( దత్సైన్యముం 
గడు వేగంబున రూపుమాపి మునిసంఘంబుల్‌ ప్రశంసింప( బె 
ల్లడరన్‌ నిర్ణరదుందుభిధ్వనులు పుష్పాసార మొప్పార6గన్‌. 192 


ప్రతిపదార్థం: కడిమిన్‌+పోయి= పరాక్రమంతో వెళ్ళి; మహోగగ్రశక్తి నిహతిన్‌+(క్రౌంచంబున్‌+భేదించి= మహాభయంకరమైన 
శక్యాయుధపు దెబ్బతో (క్రాంచపర్వతాన్ని చీల్చి; ఎక్కుడు గర్వంబునన్‌ వచ్చి= మిక్కిలి అహంకారంతో వచ్చి; మార్కొనినన్‌= 
ఎదుర్కొనగా; రక్షన్‌+నాథున్‌= రాక్షసరాజును(బాణుని); తద్‌+సైన్యమున్‌= వాని సేనను; కడు వేగంబునన్‌+రూపుమాపి= 
మిక్కిలి తొందరగా నాశనంచేసి; మునిసంఘంబుల్‌= తాపసిసమూహాలు; (ప్రశంసింపన్‌= పొగడగా; నిర్ణర= దేవతల; 
దుందుభిధ్వనులు= భేరీ శబ్దాలు; పెల్లు+అడరన్‌= మిక్కిలి వ్యాపించగా; పుష్ప+ఆసారము+ఒప్పారంగన్‌= పూలవాన శోభించగా 
(కురియగా). 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాక్షసరాజు (బాణుడు) పరాక్రమంతో పోయి భయంకరమైన శక్తిగల కత్తివేటుతో క్రాంచపర్వతాన్ని 
చీల్చాడు. ఎక్కువ గర్వంతో వచ్చిన ఆ రాక్షస రాజును, వాడి సేనను మునులందరూ తనను పొగడగా, దేవదుందుభులు 
ఎక్కువగా మోగగా, పూలవాన కురియగా మిగుల వేగంగా కుమారస్వామి నాశనం చేసి - (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


వ. త్రిభువనానందకరుం డై విజయవిభవాతిశయంబున నొప్పె; ని ట్లఖిలలోక సంభావనీయం బగు 
షణ్ముఖుచరితంబు లాకర్ణించి కృతార్థుండ వైతి; కౌరవాన్వయపావన! యాబలదేవువృత్తాంతంబు కొటింత 
విను; మతం డత్తీర్థంబున( బ్రతిష్థితుండైన కుమారునకు. బ్రదక్షిణప్రణామంబు లాచరించి యందలిపెద్దలు 
కుమరాభిషేకంబు సెప్ప( జెవులపండువు సేసి. 193 

ప్రతిపదార్థం: కౌరవ+అన్వయపావన!= కురువంశంలో పవిత్రుడైనవాడా! జనమేజయా!; (త్రిభువన+ఆనందకరుండు+ఐ= 
ముల్లోకాలకు సంతోషం కల్గించినవాడై; విజయవిభవ+అతిశయంబునన్‌= గెలుపువలని వైభవంయొక్క ఆధిక్యంతో; ఒప్పెన్‌= 
ఒప్పి ఉన్నాడు; ఇట్టు+అఖిలలోక సంభావనీయంబు+అగు= ఈ విధంగా అన్ని లోకాలలోను పాగడదగినదైన; 
షణ్ముఖుచరితంబులు+ఆకర్షించి= ఆరు మొగాల వాడి కథలు విని; కృతార్ణుండవు+ఐతి(వి= ధన్యుడవైనావు; ఆ బలదేవు 
వృత్తాంతంబు కొణంత వినుము= ఆ బలరాముడి గాథను మిగిలిన దానిని వినుము; అతండు= ఆ బలరాముడు; ఆ+ 
తీర్థంబునన్‌= ఆ సరస్వతీ తీర్థంలో; ప్రతిష్టితుండు+ఐన= నిలుపబడినవాడయిన; కుమారునకున్‌= కుమారస్వామికి; ప్రదక్షిణ 
ప్రణామంబులు+ఆచరించి= (ప్రదక్షిణనమస్కారాలు చేసి; అందలి పెద్దలు= అక్కడున్న పెద్దవారు; కుమార+అభిషేకంబు+ 
చెప్పన్‌= కుమారస్వామి పట్టాభిషేకాన్ని గూర్చి చెప్పగా; చెవులపండువు+చేసి= ఇంపుగా విని. 


తాత్సర్యం: ఈ విధంగా ముల్లోకాలకు సంతోషం కల్గించిన వాడై విజయైశ్వర్యంతో ఉన్నాడు. సమస్త లోకాలూ 
గారవించవలసిన ఆ ఆరుమొగాల వాడి గాథలు విని ధన్యుడవైనావు. ఓ కురువంశపావనా! ఆ బలరాముడి కథను 
మిగిలిన దానిని వినుము. ఆత డా తీర్థంలో నిలుపబడిన కుమారస్వామికి (ప్రదక్షిణపూర్వక నమస్కారాలను చేసి 
అక్కడి పెద్దలయినవారు కుమారస్వామి పట్టాభిషేకాదులను గూర్చి చెప్పగా చెవులకు ఇంపుగా విని. 


ఆ. అగ్నితీర్థమునకు నరిగె; నయ్యెడం దొల్లి; యగ్ని డాంగియున్న నమరు లచటి 
కేంగుదెంచి కాంచి; రిద్దశమీగర్భ । లీను6 డైన యతని మానవేంద్ర! 194 
ప్రతిపదార్థం: మానవేంద్ర!= ఓ రాజా!; అగ్నితీర్థమునకున్‌= అగ్నితీర్జానికి; అరిగెన్‌= వెళ్ళాడు; తొల్లి= పూర్వం; అగ్ని= 


అగ్నిదేవుడు; డాంగిఉన్నన్‌= దాగికొని ఉండగా; అమరులు= దేవతలు; అచటికిన్‌+ఏంగుదెంచి= ఆ చోటికి వచ్చి; ఇద్దశమీ 
గర్భలీను(డు+ఐన= (ప్రకాశిస్తున్న జమ్మికడుపున అణగి ఉన్న; అతనిన్‌= ఆ అగ్నిని; కాంచిరి= చూచారు. 


తాత్సర్యం: అగ్నితీర్థం చాలా పవిత్రమైనదని విని బలరాముడు అక్కడకు వెళ్ళాడు. పూర్వం అగ్నిదేవుడు అందులో 
దిగి ఉండగా, దేవతలందరునూ అక్కడకు వచ్చారు. ప్రకాశిస్తున్న జమ్మిచెట్టు కడుపులో లీనమైన అతడిని చూచారు. 
వ. _ భృగుశాపంబునం బ్రాపించు సర్వభక్షకత్వంబునకు( జాకల తొలంగిన యగ్శిదేవు నట్లు గని బ్రహ్మాదిదేవత 
లమ్మునివచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షణుం డయ్యు మాలో నగ్రపూజ్యుండ వని యొడంబటిచి 
నిజస్థానంబునకుం జనునప్పు డత్తీర్థంబు పరమపావనం బని తజ్జలంబుల6 గృతస్నాను లైరి; యందుండి 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 271 


యాసీరి కౌబేర తీర్థంబునకుం జనియె; నది కుబేరుండు తపంబు సేసి ధనాధిపత్యంబు మొదలైనవరంబులు 
వడసినచో; టయ్యెడం గదలి యతండు. 195 


ప్రతిపదార్థం: భృగుడిశాపంబునన్‌= భృగుమహర్షి శాపంచేత; ప్రాపించు= సిద్ధించు; సర్వభక్షకత్వంబునకున్‌= అన్నిటినీ తినే 
దానికి; చాలక= సరిపోక (చాలకుండా); తొలంగిన+అగ్నిదేవునట్టు కని= తప్పుకొన్న అగ్నిదేవుడిని ఈ విధంగా ఉండగా చూచి; 
(బ్రహ్మఆదిదేవతలు= (బ్రహ్మమొదలయిన దేవతలందరూ; ఆ+మునివచనంబు+అమోఘంబు+కావునన్‌= ఆ తాపసి మాటలు 
వ్యర్థంకానివి కనుక; నీవు సర్వభక్షణుండు+అయ్యున్‌= అన్నిటినీ తినేవాడవైనప్పటికిని; మాలోన్‌= మాలో; అ(గ్రపూజ్యుండవు= 
తొలుత పూజించతగినవాడవు; అని= అంటూ; ఒడంబటిచి= ఒప్పించి; నిజస్థానంబునకున్‌= తన చోటికి; చనునప్పుడు= 
వెళ్ళేటప్పుడు; ఆ తీర్ణంబు పరమపావనంబు+అని= ఆ తీర్థం చాలా పవిత్రమైనదంటూ; తద్‌+జలంబులన్‌= ఆ నీటిలో; 
కృతస్నానులు+ఐరి= స్నానం చేశారు; అందుండి= అక్కడినుండి; ఆ సీరి= ఆ బలరాముడు; కౌబేర తీర్ణంబునకున్‌*చనియెన్‌= 
కుబేరతీర్థానికి వెళ్ళాడు; అది= ఆచోటు; కుబేరుండు+తపంబుచేసి= కుబేరుడు తపస్సు చేసి; ధన+ఆధిపత్యంబున్‌= 
ధనంమీద అధిపతిత్యాన్ని; పడసినచోటు= (వరంగా) పొందినచోటు; ఆ+ఎడన్‌+కదలి= ఆచోటునుండి కదలి; ఆతండు. 


తాత్పర్యం: భృగుడిశాపం వలన కలిగే సర్వభక్షకత్వమునకు ఓర్వని దాగి ఉన్న అగ్నిదేవుడిని చూచి (బ్రహ్మాది 
దేవతలు 'ఆ మునిమాటలు అమోఘమయినందువలన నీవు అన్నింటిని తినేవాడవైనా మాలో తొలుత 
పూజించదగినవాడవు”' అని ఒప్పించి తమ తమ చోటులకు వెళ్ళారు. తమ చోటులకు వెళ్ళేటపుడు ఆ తీర్ధం 
పరమపవిత్రమయినదని అంటూ ఆ నీటిలో స్నానమాడారు. బలరాము డక్కడినుండి కుబేరతీర్జానికి వెళ్ళాడు. అది 
కుబేరుడు తపస్సు చేసినందున ఐశ్వర్యాధిపత్యం మొదలయిన వరాలు పొందినచోటు. ఆ చోటునుండి అతడు 
ముందుకు సాగాడు. 


ప్రభావతి యను మునికన్యక మహిమాభివర్ణ్లనము (సం. 9-47-2) 


(ఈక 


బదరిపాచన నామ పరమతీర్హమునకు. । జనియె; భరద్వాజతనయ తొల్లి 
యచట బ్రభావతి యనునది యింద్రుండు । పతి గాగ గోరి తపంబు సేయ 
నతడు వసిష్టునాకృతి దాల్చి వచ్చిన । నయ్యింతి యర్హ్యపాద్యాదు లిచ్చి 

భక్తితో. జేరి 'మత్పాణి శక్రున కిచ్చు । దాన; నప్పూనిక మాన. గాని 


తే,  వలయుపనిం బంపుం డన్న నవ్వొాలయ నమ్మ । హాతు( 'డది యట్ల యగు. గాని యతివ! వీని 
బక్వములు సేయు’ మని కొన్ని బదరిఫలము । లా నితంబినిచే నిచ్చి యవుల నుండ. 196 


ప్రతిపదార్థం: బదరిపాచన నామ పరమతీర్థమునకున్‌+చనియెన్‌= బదరి పాచనమనే శ్రేష్టమైన తీర్ణానికి వెళ్ళాడు; తొల్లి= 
పూర్వం; అచటన్‌= ఆ చోటులో; భరద్వాజ తనయ= భరద్వాజుడి కొమార్తె; ప్రభావతి+అనునది= (ప్రభావతి అనే ఆమె; 
ఇం(ద్రుండు+పతి+కాంగన్‌+కోరి= ఇంద్రుడిని భర్తగా కోరి; తపంబు+చేయన్‌= తపస్సు చేయగా; అతండు= ఆ ఇంద్రుడు; 
వసిష్టు+ఆకృతి తాల్చి వచ్చినన్‌= వసిష్టుడి వేషంలో రాగా; ఆ+ఇంతి= ఆ స్తీ (భరద్వాజుడి కూతురు); అర్హ్యపాద్య+ఆదులు+ 
ఇచ్చి= అర్థ్యం పాద్యం మొదలైన సంప్రదాయబద్ధమైన స్వాగతములిచ్చి; భక్తితోన్‌+చేరి= భక్తితో దగ్గరకు వెళ్ళి; మత్సాణి= 
నా చేతిని; శక్రునకున్‌+ఇచ్చుదానన్‌= ఇం|ద్రుడికిస్తాను; ఆ+పూనిక మానన్‌= ఆ ప్రయత్నం వదలను; కాని= కానైతే; 
వలయుపనిన్‌= అవసరమైన పనిని; పంపుండు= ఆనతివ్వండి; అన్నన్‌= అనగా; నవ్వు+ఒలయన్‌= నవ్వు జనించగా; ఆ+ 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహాత్ముండు= ఆ మహనీయుడు; అది అట్ట+అగున్‌+కాని= ఆ పని అట్లే అవుతుంది కాని; అతివ!= ఓ స్త్రీ; వీని పక్వములు 
చేయుము+అని= వీటిని పరిపాకం చెందే విధంగా చేయుము అని; కొన్ని బదరిఫలములు= కొన్ని రేగుపండ్లు; ఆ నితంబిని 
చేన్‌+ఇచ్చి= ఆ స్తీ చేతి కిచ్చి; అవులన్‌+ఉండన్‌= దూరంగా ఉండగా. 


తాత్సర్యం: బదరిపాచనం అనే పవిత్రమయిన తీర్థానికి వెళ్ళాడు. అది పావన తీర్థ మనీ పూర్వ మచట భరద్వాజుడి 
కూతురు ప్రభావతి అనే పేరుగలఆమె ఇంద్రుడిని భర్తగా కోరి తపస్సు చేయగా ఇంద్రుడు వసిష్టుడి వేషంతో 
వచ్చాడు. ఆ స్తీ అర్హ్యపాద్యాదు లిచ్చింది. భక్తితో ఆతడి వద్దకు వెళ్ళి 'నా చేతిని ఇంద్రుడికే ఇస్తాను, ఆ ప్రయత్నం 
మానుకోను. అయితే మీకు కావలసిన పనికి నన్ను వినియోగించుకొనండి”. అన్నది. అది విని, ఇంద్రుడు “అట్టే 
కానిమ్ము" అని ఆమె చేతికి కొన్ని రేగుపండ్లు ఇచ్చి వాటిని పక్వమయ్యేటట్టు చేయుమని అడిగి దూరంగా ఉన్నాడు. 


వ. అదియును గృతస్నానయు( గలితధౌతపరిధానయు నై ప్రొయి నగ్ని రాజంబెట్టి యావ లంబులు 
జలంబులతోడ( గూడ నెక్కించి వండుచుండ నవి పాకంబునకు రాకయుండ వెండియు. దన సవరించిన 
కాష్టంబులు గ్రమంబున నిడి యనలంబు ప్రబలంబు సేయం గాష్టంబులు సమసె. గాని యారేంగుంబం 
డ్గురియవయ్యె/ గాష్టంబులు గలయెడకుం బోయి తెచ్చునంత కగ్ని యాటినేని దుష్పాకం బగు నని యా 
మగువ తనకా లింధనంబుగా నిడి పాకంబు సేయం గనుంగొని పాకశాసనుం డచ్చెరువొంది ప్రత్యక్షంబై 
“శుభాంగి! నీదు నిష్టాతిశయంబునకు మెచ్చితి. భవదభిమతం బిచ్చితిని. తనువు విడిచి త్రిదివమ్మునకు 
రమ్ము. సర్వపాపహరం బైన యీ తీర్ణంబు లోకత్రయప్రఖ్యాతం బయ్యెడు' మనియె. నమ్మహాభాగయు 
నాసుమనోవిభునకు మనోరమ యై వెలసె; నట్టి బదరిపాచనంబుననుండి. 197 


ప్రతిపదార్థం: అదియును= ఆ భరద్వాజుడి కూతురును; కృతస్నానయున్‌= స్నానంచేసినదియు; కలితధౌతపరివిధానయున్‌+ఐ= 
ఉతికిన(మడుగు)చీరను కట్టుకొన్నదై; (ప్రొయిన్‌+అగ్ని రాజన్‌+పెట్టి= పొయ్యిలో నిప్పును ముట్టించి మండజేసి; ఆ ఫలంబులు= 
ఆ రేగుపండ్లు; జలంబులతోడన్‌= నీటితోకూడా; ఎక్కించి= పొయ్యిమీద కెక్కించి; వండుచుండన్‌= వంట చేస్తూఉండగా 
(ఉడికిస్తుండగా); అవి పాకంబునకున్‌ రాకఉండన్‌= ఆ పండ్లు పరిపక్వమైన స్థితికి రాకుండా ఉండగా; వెండియున్‌= ఇంకను; 
తన సవరించిన కాష్ట్రంబులు= తాను సరిచేసిన కట్టెలు; క్రమంబునన్‌= వరుసగా; ఇడి= (పొయ్యిలో) ఉంచి; అనలంబున్‌= 
నిప్పును; ప్రబలంబుచేయన్‌= ఎక్కువ మండేటట్ల్టు చేయగా; కాష్టంబులు= కట్టెలు; సమసెన్‌+కాని= అయిపోయాయి కాని; 
ఆ రేగుపండ్డు+ఉరియవు+అవయ్యెన్‌= ఆ రేగుపండ్లు ఉడకలేదు; కాష్టంబులు+కల+ఎడకున్‌+పోయి= కట్టె లున్నచోటికి 
పోయి; తెచ్చునంతకున్‌= తెచ్చేసరికి; అగ్ని ఆటెను+ఏని= నిప్పు చల్లారిపోతే; దుష్పాకంబు+అగును+అని= చెడిన 
వంటజొతుందని; ఆ మగువ= ఆ (స్తీ తనకాలు+ఇంధనంబుగాన్‌+ఇడి= తనకాలినే కట్టెగా చేసిపెట్టి; పాకంబు+చేయన్‌= 
వంట చేయగా; కనుంగొని= చూచి; పాకశాసనుండు+అచ్చెరువు+ఒంది= ఇం॥ద్రు డబ్బురపడి; (ప్రత్యక్షంబు+ఐ= కనబడి; 
శుభాంగి!= ఓ సుందరీ!; నీదునిష్టాతిశయంబునకున్‌ మెచ్చితి= నీ పట్టుదలకూ నియమానికీ మెచ్చుకొన్నాను; తనువు విడిచి= 
ఈ (మానవు శరీరాన్ని వదలి (త్రిదివంబునకున్‌+రమ్ము= స్వర్గానికి రమ్ము; సర్వపాపహరంబు+ఐ= అన్ని పాపాలను 
పోగొట్టునదై; ఈ తీర్ణంబు= ఈ పవిత్రమయిన తీర్థం; లోకత్రయ ప్రఖ్యాతంబు+అయ్యెడున్‌= ముల్లోకాలలో ప్రసిద్దినందుతుంది; 
అనియెన్‌= అన్నాడు; ఆ+మహాభాగయున్‌= ఆ మహానుభావురాలు కూడా; ఆ సుమనోవిభునకున్‌= ఆ దేవరాజునకు; 
మనోరమ ఐ= భార్యయై; వెలసెన్‌= ఒప్పింది; అట్టి బదరిపాచనంబుననుండి= అటువంటి బదరి పాచన పవిత్రతీర్థం నుండి. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 273 


తాత్పర్యం: ఆ భరద్వాజుడి కూతురు స్నానమాడి మడుగు వస్తాలను కట్టుకొని పొయ్యిలో నిప్పును రాజజేసి 
పండ్లను నీటితో కూడా పొయ్యిమీద కెక్కించి వండుతూ ఉండగా, అవి ఉడికి పాకానికి రాకుండినవి. ఇంకనూ 
తాను చక్కజేసిన కట్టెలను వరుసగా పెట్టి, నిప్పును ప్రబలం చేయగా కట్టె లైపోయినవి. కాని ఆ రేగుపండ్లు 
ఉడకలేదు. 'కట్టెలుండే చోటికి పోయి తెచ్చేలోపల నిప్పు ఆరిపోతే వంట చెడిపోతుంది.” అని ఆ స్తీ తన కాలినే 
వంటకట్టెగా పెట్టి వంట చేయటాన్ని చూచిన ఇంద్రుడు అబ్బురపడి ప్రత్యక్షమై 'సుందరీ! నీ నిష్టాతిశయానికి 
సంతోషించాను. నీకోర్కెను తీరుస్తున్నాను. ఈ శరీరాన్ని వదలి దేవలోకానికి రమ్ము. పాపాలనంతా తొలగించే ఈ 
తీర్థం ముల్లోకాలలో కీర్తింపబడుతుంది.' అని అన్నాడు. ఆమెకూడా ఆ దేవరాజునకు భార్యగా ఒప్పారింది. 
అటువంటి బదరిపాచనం నుండి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ఇంద్రతీర్థమునకు నే(గె నా బలభద్రు(। డచట నూజుక్రతువు లాచరించి 
యనిమిషేశ్వరుండు గనియె శతక్రతు( । డనుప్రసిద్దితోడ నతులపదము. 198 


ప్రతిపదార్థం: ఆ బలభద్రుండు= ఆ బలరాముడు; ఇం(ద్రతీర్థమునకున్‌+ఏగాన్‌= ఇం[ద్రతీర్థానికి వెళ్ళాడు; అచటన్‌= ఆ 
తీర్ధంలో; నూబు [క్రతువులు+ఆచరించి= నూరు యజ్ఞాలు చేసి; అనిమిష+-ఈశ్వరుండు= దేవరాజు; శత[క్రతుండు= 
నూరుయాగాలు చేసినవాడు; అను (ప్రసిద్దితోడన్‌= అనే కీర్తితో; అతులపదము= సాటిలేని స్థానాన్ని; కనియెన్‌= పొందాడు. 


తాత్సర్యం: ఆ తరువాత బలరాముడు ఇంట్రతీర్జానికి వెళ్ళాడు. ఆ తీర్థంలో ఇంద్రుడు నూరుయాగాలు చేసి 
శత(క్రతుడనే కీర్తితోపాటు సాటిలేని పదవిని పొందాడు. 


వ. అచ్చోటు గదలి హలాయుధుండు రామతీర్థంబునకుం బోయె; బలుమాటు రాజుల నెల్లను బొరిగొని 
పరశురాముం డతృప్తుండై ప్రాయశ్చిత్తంబుగా నయ్యెడ( గశ్యపు నుపదర్శనంబున రాజసూయంబులు 
నశ్వమేధంబులు వాజపేయంబులు ననేకంబు లొనర్షి యమ్మునీంద్రునకు దక్షిణ సమస్తక్షోణియు నొసంగి; 
నందుండి యయ్యేకకుండలుండు యామునంబునకుం జనియె; నది వరుణుండు రాజసూయంబులు 
సేసినప; ట్టయ్యధ్వరంబు నవసానంబున దేవాసురులకు సకలభూతసంక్షయకరం బగు చున్న సంగరంబు 
ప్రవర్తించె 199 


వసస) ళ్‌ 


ప్రతిపదార్థం: ఆ+చేటున్‌+కదలి= ఆ చోటునుండి వెడలిపోయి; హలాయుధుండు= బలరాముడు; రామతీర్ణంబునకున్‌+పోయెన్‌= 
రామతీర్జానికి వెళ్ళాడు; పలుమారు రాజులన్‌+ఎల్లను పొరిగొని= పలుమార్లు రాజులనంతా హతమార్చి; పరశురాముండు+ 
అతృస్తండు+ఐ= పరశురాముడు సంతోషపడకుండా; ప్రాయళ్ళిత్తంబుగాన్‌= చేసిన తప్పునకు శిక్షగా; ఆ+ఎడన్‌= ఆచోటులో; 
కశ్యపు+ఉపదర్శనంబునన్‌= కశ్యపుడి పర్యవేక్షణలో; రాజసూయంబులు= రాజసూయ యాగాలు; అశ్వమేధంబులు= 
అశ్వమేధయాగాలు; వాజపేయంబులు= వాజపేయ యాగాలు; అనేకంబులు+ఒనర్భెన్‌= చాలా చేశాడు; ఆ+మునీంద్రునకున్‌= 
ఆ బుషీంద్రుడికి; దక్షిణ= దక్షిణగా; సమస్త క్షోణియున్‌= భూమినంతను; ఒసంగెన్‌= ఇచ్చాడు; అందుండి= అక్కడనుండి; 
ఆ+ఏకకుండలుండు= ఒకకుండలం గలవాడైన అతడు; యామునంబునకున్‌+చనియెన్‌= యామునతీర్థమునకు వెళ్ళాడు; 
అది వరుణుండు రాజసూయంబు చేసినపట్టు= ఆ చోటు వరుణుండు రాజసూయ యాగం చేసిన చోటు; ఆ+అధ్వరంబు+ 
అవసానంబునన్‌= ఆ యాగాంతమున; దేవ+అసురులకున్‌= దేవతలకు, రాక్షసులకును; సకల భూతసంక్షయకరం బు= 
సమస్త ప్రాణులకు నాశకరమైనది; అగుచున్న= జరుగుతున్న; సంగరంబు (ప్రవర్తించెన్‌= యుద్దం సాగినది. 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: బలరాము డా చోటునుండి కదలి రామతీర్జానికి వెళ్ళాడు. పరశురాముడు పెక్కుమార్జు రాజులను 
చంపికూడా తృప్తి పొందక ప్రాయళ్ళిత్తంగా కశ్యపుడి పర్యవేక్షణలో రాజసూయ, అశ్వమేధ, వాజపేయాది యాగాలు 
చేసి, సమస్తభూమిని ఆ మునీం(ద్రుడికి దక్షిణగా ఇచ్చాడు. ఆ చోటునుండి ఏకకుండలుడైన బలరాముడు యామున 
తీర్థమునకు వెళ్ళాడు. అది వరుణుడు రాజసూయ యాగం చేసిన చోటు. ఆ యజ్ఞం ముగిసేసమయంలో 
దేవతలకు- రాక్షసులకు సమస్త ప్రపంచనాశంకరమయిన యుద్దం నడచింది. 


ఆ. అచటు గదలి యాత. డాదిత్యతీర్ణసం | సేవనమున కరిగి ధీవిశాల! 

యందు. గ్రతు వొనర్షి యాదిత్యు. డుజ్జ్వల | జ్యోతిషాధిపత్యశోభి యయ్యె. 200 
ప్రతిపదార్థం: ధీవిశాల!= మంచిబుద్దిమంతుడా!; అచటుకదలి+ఆతండు= ఆ బలరాము డా చోటునుండి బయలుదేరి; 
ఆదిత్య తీర్థ సంసేవనమునకున్‌+అరిగెన్‌= ఆదిత్య తీర్థాన్ని సేవించటానికి వెళ్ళాడు; అందున్‌+(క్రతువు+ఒనర్భి= అక్కడ 
యాగం చేసి; ఆదిత్యుండు= సూర్యుడు; ఉజ్జ్వల= (ప్రకాశవంతమైన; జ్యోతిషాధిపత్య శోభి+అయ్యెన్‌= (గ్రహాధిపత్యంచేత 


ప్రకాశించాడు. 


తాత్సర్యం: బలరాము డాచోటునుండి వెళ్ళి సూర్యతీర్థాన్ని సేవించటానికి వెళ్ళాడు. సూర్యు డా చోట యాగం చేసి, 

ప్రకాశమానమైన [గ్రహాధిపత్యాన్ని పొందాడు. 

వ. _ ద్వైపాయనుండును శుకుండును గృష్టుండును జైమినియు దేవల జైగీషవ్యాదు లగు నైష్టికు లనేకు లయ్యెడ 
నద్దుతయోగసిద్దిం బొందిరి. 201 

ప్రతిపదార్థం: ద్వైపాయనుండును= వ్యాసుడునూ; శుకుండును= శుకమహర్షియున్నూ; కృష్ణుండును= శ్రీకృష్ణుడునూ; 

జైమినియున్‌= జైమినిమునియునూ; మజీయును= ఇంకను; దేవల= దేవల బుషియునూ; జైగీషవ్యాదులు+అగు= జైగీషవ్యుడూ 


మొదలైన; నైస్థికులు+అనేకులు= నిష్టగలవారు చాలమంది; ఆ+ఎడన్‌= ఆచోట(సూర్యతీర్థంలో); అద్భుతయోగస్థితిన్‌+పొందిరి= 
ఆశ్చర్యకరయోగ సిద్దిని పొందారు. 


తాత్సర్యం: వ్యాసుడూ, శుకుడూ, కృష్ణుడూ, జైమినీ, ఇంకా దేవలుడు, జైగీషవ్యుడు మొదలగు నిష్టాపరు లనేకులు 
అచ్చట అద్భుతమైన యోగసిద్దిని పొందారు. 


తే. అచటినుండి సారస్వత మను వసిష్ట । తీరమున కేగి నా బలదేవు. డధిప 

యందు. దొల్లి నిష్టాతిశయంబుమై ద । ధీచి యనుముని నియమంబు లాచరించె. 202 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; అచటినుండి= ఆ సూర్యతీర్థంనుండి, సారస్వతము+అను= సారస్వతం అనేపేరుగల; 
వసిష్టతీర్థమునకున్‌= వసిష్టతీర్ణానికి; ఆ బలదేవుండు= ఆ బలరాముడు; ఏఠాన్‌= వెళ్ళాడు; అందున్‌= ఆ తీర్థంలో; నిష్టా 
అతిశయంబుమైన్‌= మిక్కిలి శ్రద్దతో; దధీచి అను ముని= దధీచి అనే పేరుగల ముని; నియమంబులు+ఆచరించెన్‌= 
నియమాలను పాటించాడు. 


తాత్సర్యం: ఆ ఆదిత్య తీర్ధంనుండి బలరాముడు సారస్వతమనే వసిష్ట తీర్జానికి వెళ్ళాడు. పూర్వ మా చోట దధీచి 
అనే ముని మిక్కిలి నియమంతో తపస్సు చేశాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 275 


వ. ఆ నియమాచరణంబునకు నింద్రుండు శంకించి తద్విఘ్నకరణంబునకు నలంబుస యనునప్పరోవనితం 
బుత్తెంచినం దదీయదర్శనంబున నమ్మని వీర్యంబు స్థలించిన దాని సరస్వతి గర్భంబుగా ధరియించి పుత్రుం 
గాంచి తపస్విజనగోష్టి నున్న యత్తపోధనుకడకు దెచ్చి 'వీండు నీకొడుకు; భవత్తేజంబు వృథ వోనీక యేను 
వహించి కాంచితి; వీనిం గైకొను' మనిన నతండు వాని నెత్తికొని యాలింగనంబును మూర్చఘ్రాణంబును 
జేసి యాసరిద్వర నాలోకించి “నీవు బ్రహ్మసరస్సున జనియించితి; పుణ్యనదులయందు మేటి" వని సంస్తుతించి 
'నీజలంబులం దర్వణంబు సేసిన విశ్వేదేవతలు( బితరులు గంధర్వులు దృప్తులౌదు' రని యనుగ్రహించి 
'యిక్కుమారుండు నీ పేర సారస్వతుం డనం బర6గు6 బదంపడి పండ్రెండేం డ్లనావృష్టి యైన నయ్యాపద( 
బొంద కుండం బెక్కండ్రు మునుల రక్షించి వేదాధ్యయనంబులు సేయించు' నని చెప్పి యొప్పగించిన సరస్వతి 
ప్రీత యై తనయుం గొని చనియె; నా కాలంబున. 203 


ప్రతిపదార్థం: ఆ నియమ+ఆచరణంబునకున్‌= ఆ నియమాన్ని ఆచరించటానికి; ఇం(ద్రుండు శంకించి= ఇంద్రుడు అను 
మానించి; తద్‌+విఘ్నకరణంబునకున్‌= ఆ దధీచి నియమానికి అడ్డు తగలటానికి; అలంబుస +అను+అప్పరస్‌+వనితన్‌+ 
పుత్తెంచినన్‌= అలంబుస అనే అప్పరసను పంపగా; తదీయ దర్శనంబునన్‌= ఆమెను చూడటంచేత; ఆ+మునివీర్యంబు= 
ఆ దధీచి మునియొక్క వీర్యం; స్థలించినన్‌= జారగా; దానిన్‌= ఆ వీర్యమును; సరస్వతి గర్భంబుగాన్‌ ధరియించి= సరస్వతి 
తన కడుపులో మోసి; పుత్రున్‌+కాంచి= కొడుకును కని; తపస్విజన గోష్టిన్‌+ఉన్న= మునిజనుల గోష్టిలోనున్న; ఆ+ 
తపోధనుకడకున్‌+తెచ్చి= ఆ తాపసివద్దకు తీసికొనివచ్చి; వీడు నీ కొడుకు= వీడు నీ కుమారుడు; భవత్‌+తేజంబు వృథ 
పోనీక= నీ శక్తిని వ్యర్థం కానీయక; ఏను వహించి= నేను మోసి; కాంచితిన్‌= కన్నాను; కైకొనుము+అనినన్‌= తీసికొను మనగా; 
అతండు= ఆ దధీచి; వానిన్‌= ఆ బాలుడిని ఎత్తికొని; ఆలింగనంబును= కౌగిలిని; మూర్హఘాణంబును= శిరస్సు నాఘ్రాణించుట; 
చేసి= చేసినవాడై; ఆ సరిద్వరన్‌+ఆలోకించి= (శ్రేష్టమైన ఆ నదిని చూచి; నీవు బ్రహ్మ సరస్సున జనియించితి(వి)= నీవు 
బ్రహ్మతీర్ణంలో పుట్టావు; పుణ్యనదులఅందున్‌= పవిత్రమైన నదులలో; మేటివి= గొప్పదానవు; అని సంస్తుతించి= అంటూ 
పొగడి; నీ జలంబులన్‌+తర్పణంబు చేసినన్‌= నీనీటిలో (పితరులకు) తర్పణం చేస్తే; విశ్వేదేవతలు; పితరులు= పితృదేవతలు; 
గంధర్వులు= గంధర్వులు; తృప్తులు+బొదురు= సంతుష్టు లవుదురు; అని అను[గ్రహించి= అంటూ దయజూపి; 
ఈ+కుమారుండు= ఈ బాలుడు; నీపేర సారస్వతుండు+అనన్‌+పరంగున్‌= నీ పేరుమీద ఈ పసివాడు సారస్వతుడని 
పిలువబడతాడు; పదంపడి= ఆ మీదట; పం(డైెండు+ఏండ్లు= పన్నెండు సంవత్సరాలు; అనావృష్టి+ఐనన్‌= వానలు లేకుండిన; 
ఆ+ఆపద+పొందకుండన్‌= ఆ (ప్రమాదం వలని కష్టమును అనుభవించకుండా; పెక్కండ్రు మునులన్‌ రక్షించి= చాలామంది 
తాపసులను కాపాడి; వేదాధ్యయనంబులు= వేదమును చదవటం; చేయించును+అని చెప్పి= చేయిస్తాడని చెప్పి; ఒప్పగించినన్‌= 
అప్పజెప్పగా; సరస్వతి ప్రీత+ఐ= సరస్వతి సంతోషించి; తనయున్‌+కొని చనియెన్‌= తన కుమారుడిని తీసికొని వెళ్ళింది; ఆ 
కాలంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ దధీచి తపో నియమానికి దేవరాజు సంశయించి దానికి అడ్డు వేయటానికై అలంబుస అనే అప్పరః 
కాంతను పంపాడు. ఆమెను చూడటంతో ఆ మునికి వీర్యం జారింది. దానిని సరస్వతీనది తన కడుపున దాచి, 
కుమారుడిని కని ఆ తపోధనుడి వద్దకు తీసికొనివచ్చి, తాపసుల గోష్టిలోనున్న దధీచితో “వీడు నీ కొడుకు; - నీ 
వీర్యాన్ని వ్యర్థం కానీయక నేను ధరించి కన్నాను. వీడిని తీసికొనుము' అన్నది. ఆత డా కుమారుడిని ఎత్తుకొని 
కౌగిలించుకొని, ప్రేమతో శిరస్సు ముద్దుపెట్టుకొని, ఆ నదీమతల్లిని చూచి “నీవు బ్రహ్మ సరస్సున పుట్టావు. 
పవిత్రమైన నదులలో మేటివి' అని మెచ్చి, నీ జలాలతో తర్పణం వదలితే దేవతలు, పితృదేవతులు, విశ్వేదేవతలు, 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


గంధర్వులు తృప్తిపొందుతారు" అని దయచూపి, “ఈ బాలుడు నీ పేరున సారస్వతు డనబడతాడు. ముందు 
పండ్రేండ్లు వానలు లేక కాటకం వస్తే ఆ ప్రమాదంనుండి అనేకులు మునులను కాపాడి వేదవిద్య నేర్పుతాడు' అని 
చెప్పి ఒప్పగించగా సరస్వతి సంతోషించి, కుమారుడితో వెళ్ళింది. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అమరులకు నసురులకు€ గల । హము గలిగిన బలవిరోధి యాయుధనికురుం 
బము సవరించు మహోద్యో | గమున( బ్రవర్తించె వీరకౌతుక మలరన్‌. 204 
ప్రతిపదార్థం: అమరులకున్‌+అసురులకున్‌= దేవతలకు రాక్షసులకును; కలహము కలిగినన్‌= జగడం రాగా; బలవిరోధి= 


ఇంద్రుడు; ఆయుధ నికురుంబమున్‌= అస్త్రసమూహాన్ని; సవరించు= చక్కచేసే; మహా+ఉద్యోగమునన్‌= గొప్ప ప్రయత్నంలో; 
వీరకౌతుకము+అలరన్‌= వీరోత్సాహాలు ఒప్పగా; (ప్రవర్తించెన్‌= నడచుకొన్నాడు. 


తాత్సర్యం: దేవాసురులకు యుద్దం రాగా ఇంద్రుడు అస్త్రసమూహాన్ని సవరించే పెనుప్రయత్నంలో వీరోత్సాహాలతో 


(ప్రకాశించాడు. 

వ. అ ట్లుద్యోగించి. 205 
ప్రతిపదార్థం: అట్టు+ఉద్యోగించి= ఆ విధంగా ప్రయత్నం చేసి. 

తాత్పర్యం: ఆ విధంగా ప్రయత్నించి. 


చ. జగముల నెందునుం బడయ( జాల కతండు దధీచియస్టులం 

దగియెడునాయుధంబు లగు దత్సరతం జని వేడ నాత( డి 

చ్చు గురుతరాక్షయోజ్ఞ్వలయశోనిరతుం డని పంపగా నిలిం 

పగణము వోయి వే(డిన నృపాలక! యిచ్చె నతండు ప్రీతితోన్‌. 206 
ప్రతిపదార్థం: నృపాలక!= ఓ రాజా! (జనమేజయా!); అతండు= ఆ ఇంద్రుడు; జగములన్‌+ఎందునున్‌+పడయన్‌+చాలక= 
లోకాలలో ఎక్కడను పొందలేక; దధీచి అస్టులన్‌= దధీచి ఎముకలలో; తగియెడు నాయుధంబులు+అగున్‌= తగిన 
(యుద్దసాధనాలు) ఆయుధాలు కాగలవు; తత్సరతన్‌= ఆసక్తితో(పట్టుదలతో); చని వేండన్‌= వెళ్ళి ప్రార్థించగా; ఆతండు+ 
ఇచ్చున్‌= ఆతడు+ఈయగలడు; (దధీచి ఈయగలడు); గురుతర= గొప్పదయిన; అక్షయ= నాశనంకాని; ఉజ్జ్వ్యల= ప్రకాశించే; 
యశోనిరతుండు= కీర్తిమంతుడు; అని= అంటూ; పంపంగాన్‌= పంపించగా; నిలింపగణము= దేవతల సమూహాలు; పోయి 
వేండినన్‌= దగ్గరకు పోయి ప్రార్థించగా; అతండు= ఆ దధీచి; ప్రీతితోన్‌+ఇచ్చెన్‌= సంతోషంతో ఇచ్చాడు. 


తాత్సర్యం: ఇంద్రుడు ప్రపంచంలో ఎక్కడా పొందలేనివైన దధీచి ఎముకలు ఆయుధాలు కాగల వని పట్టుదలతో 
వెళ్ళి ప్రార్థించగా 'దధీచి ఈయగలడు. అతడు విస్తారమూ, ప్రకాశవంతమూ నాశంకానిదీ అయిన కీర్తి కలవా" డని 
పంపగా దేవతలు పోయి వేడుకొనగా ప్రీతితో దధీచి ఇచ్చాడు. ఓ రాజా! (వినుము). (అని జనమేజయుడికి 
వైశంపాయనముని చెప్పాడు.) 


వ. ఇచ్చి యతం డవ్యయలోకంబున కరిగె; నమరవరుండును దదస్థుల వజ్రాయుధంబు నొనర్షి పేర్పె; నంత 
నాసారస్వతుండు ద్వాదశవార్షికం బగుననావృష్టి దురితంబున( దన్ను. జేరి పిన్న యనక 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 277 


విద్యావిశేషకలితంబైన గౌరవంబున శిష్యత్వంబు భజియించిన యటువదివేవురు మునుల 

సరస్వతీప్రభావజనితం బగు నన్నంబున రక్షించుచు వేదంబు( జదివించె; నా సారస్వతతీర్థంబున నుండి 

యాసంకర్షణుండు వృద్దకన్యాశ్రమంబు నకుం బోయె నయ్యెడ గర్గవంశవర్యుం డగు ఖని యను 
ధ్‌ గ 

తపోధనుండు. 207 


ప్రతిపదార్థం: ఇచ్చి+అతండు+అవ్యయ లోకంబునకున్‌+అరిగెన్‌= ఆ ఎముకల నిచ్చి ఆయన నాశనం లేనట్టి లోకానికి 
వెళ్ళాడు; అమరవరుండును= దేవరాజును; తద్‌+అస్టులన్‌ వ(జ్రాయుధంబు+ఒనర్భి= ఆ ఎముకలతో వజ్రాయుధం చేసి; 
పేర్చెన్‌= విజృంభించాడు; అంతన్‌+ఆ సారస్వతుండు= ఆ మీదట ఆ సరస్వతీ తనయుడు; ద్వాదశ వార్షికంబు+అగు= 
పండ్రెండేండ్లు సాగిన; అనావృష్టి దురితంబునన్‌= వానలేనట్టి కష్టంతో; తన్నున్‌+చేరి= తన వద్దకు వచ్చి; పిన్న+అనక= పసివా 
[ap (౫) స్‌ య యలు 
డనకుండా; విద్యావిశేష కలితంబు+ఐన= చదువరితనంతో కూడుకొన్న; గౌరవంబునన్‌= మర్యాదతో; శిష్యత్వంబు= శిష్యత్వంతో, 
భజియించినన్‌= పూజించగా; అణువది+వేవురు మునుల= అరవైవేలమంది తాపసులను; సరస్వతీ ప్రభావజనితంబు+అగు= 
సరస్వతీ తీర్ణప్రభావం వలన కలిగిన; అన్నంబునన్‌ రక్షించుచున్‌= భోజనంతో కాపాడుతూ; వేదంబున్‌+చదివించెన్‌= వేదాధ్యయనం 
చేయించాడు; ఆ సారస్వత తీర్ణంబున నుండి; ఆ సంకర్షణుండు= ఆ బలరాముడు; వృద్దకన్యా+ఆ(శ్రమంబునకున్‌+పోయెన్‌= 
వృద్దకన్యయొక్క తపోవనానికి వెళ్ళాడు; ఆ+ఎడన్‌= అక్కడ; గర్గవంశవర్యుండు+అగు= గర్గమహాముని వంశంలో శశ్రేష్టుడైన; 
ఇని” అను తపోధనుండు= ఖనిఅని పేరుండే తాపసి. 


తాత్సర్యం: దధీచి తన ఎముకలను ఇచ్చి, నాశనం లేని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆ ఎముకలతో ఇంద్రుడు 

వజ్రాయుధాన్ని తయారు చేసికొని విజృంభించాడు. అటు పిమ్మట సారస్వతుడు పన్నెండేళ్ళపాటు సాగిన అనావృష్టి 

కారణంగా తాను చిన్నవాడైనా విద్యావంతుడు కావటం వలన తన శిష్యత్వాన్ని స్వీకరించిన అరవై వేలమంది 

మునులను సరస్వతీనదీ ప్రభావం వలన లభించిన అన్నంతో కాపాడుతూ వేదాధ్యయనం చేయించాడు. అట్టి 

సారస్వత తీరం నుండి బలరాముడు వృద్దకన్యాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గరవంశంలో ఉతముడెన “ఖని” అనే 
థె ధ గ హై 

బుషి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పరమతపమున నొకకన్యం బడసి పెంచి । దివమునకు నే(గె; నది తపస్థ్రిరత( బూని 
పతి వరింపంగ నొల్లక బ్రహ్మచర్య । మున వెలింగి య య్యాశ్రమమున వసించె. 208 


ప్రతిపదార్థం: పరమతపమునన్‌= గొప్పతపస్సుతో; ఒక కన్యకన్‌+పడసి= ఒక కూతును పొంది; పెంచి; దివమునకున్‌+ఏ6 
గెన్‌= స్వర్గానికి వెళ్ళాడు; అది= ఆ కన్య; తపాస్థిరతన్‌+పూని= స్థిరమైన తపస్సుచేసి; పతిన్‌+వరింపంగన్‌+ఒల్లక= భర్తను 
వరించటానికి ఇష్టపడక; (బ్రహ్మచర్యమునన్‌ వెలింగి= బ్రహ్మచర్య నిష్టతో (ప్రకాశించి; ఆ+ఆ(శ్రమమునన్‌ వసించెన్‌= ఆ 
ఆశ్రమంలో ఉండింది. 


తాత్సర్యం: ఖని అనే పరమతాపసి తపశ్శక్తితో ఒక కూతురిని పొంది పెంచి స్వర్గానికి వెళ్ళాడు. ఆ కన్య స్థిరమైన 

తపస్సునకు పూనుకొని, భర్తను వరించటానికి ఇష్టపడకుండా బ్రహ్మచర్యాశ్రమంలో (ప్రకాశిస్తూ ఆ ఆశ్రమంలో 

ఉండిపోయింది. 

వ. పదంపడి యత్యంతవృద్ద యై పరలోకగమనంబు గోరె; నప్పుడు యదృచ్చాసన్నిహైతుం డైన నారదుం డక్కన్యక 
కిట్లనియె. 209 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పదంపడి= ఆ మీదట; అత్యంత వృద్ద ఐ= మిక్కిలి ముదుసలిఅయి; పరలోక గమనంబు+కోరెన్‌= పరలోకానికి 
పోవాలని కోరింది; అప్పుడు= ఆ సమయంలో; యదృచ్చా సన్నిహితుండు+ఐన నారదుండు= తలవని తలంపుగా దగ్గరకు 
వచ్చి నారదుడు; ఆ+కన్యకకున్‌= ఆ (వృద్ద) కన్యకతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఆ మీదట చాలముదుసలిఅయిన ఆ కన్యకకు పరలోకానికి వెళ్ళవలెననే ఆస కలిగింది. అపుడు 
తలవని తలంపుగా అక్కడికి వచ్చిన నారదుడు ఆకన్యతో ఈ విధంగా అన్నాడు. 


క విను! పాణిగ్రహణము సే । యనివనితకు€. బుణ్యలోక మప్రాపష్యము గా 
వున నే యుపాయమున నై । నను దగియెడు వరు వరింపు నలినదళాక్షీ!. 210 


ప్రతిపదార్థం: నలినదళ+అక్షీ!= ఓ పద్మాలరేకులవంటి కన్నులు కలదానా! విను= వినుము; పాణిగ్రహణము చేయని 
వనితకున్‌= పెండ్రిచేసికొనని స్త్రీకి; పుణ్యలోకము= పవిత్రమగు లోకం; అప్రాప్యము= కలుగదు; కావునన్‌= అందుచేత; ఏ+ 
ఉపాయమునన్‌+ఐనను= ఏదైనా ఉపాయంతో; తగియెడు= (నీకు) తగిన; వరున్‌+వరింపు(ము)= భర్తను ఎన్నుకొనుము. 


తాత్సర్యం: ఓ పద్మదళాక్షీ! వినుము. వివాహం కాని స్ర్తీకి పుణ్యలోకాలు కలుగవు. కనుక ఏదేని ఉపాయంతో నీకు 
తగిన భర్తను ఎన్నుకొనుము.! 


ఆ. అనిన నిజతపంబు నర్దంబు లంచంబు । గాంగ నిచ్చి యదియు గాలవాత్మ 

జుని వరించె; నతండు సుదతితో సమయంబు । పలికికొనియె ధరణిపాలవర్య! 211 
ప్రతిపదార్థం: ధరణిపాలవర్య!= రాజ్రేష్టుడా!; అనినన్‌= అనగా; నిజతపంబు= తన తపస్సుయొక్క; అర్హంబు= సగభాగం; 
లంచంబుకాగన్‌+ఇచ్చి= లంచంగా ఇచ్చి; అదియున్‌= ఆ ఖని కూతురు; గాలవ+ఆత్మజునిన్‌ వరించెన్‌= గాలవుడి కుమారుడిని 


వివాహమాడింది; అతండు= ఆ గాలవుడి కుమారుడు; సుదతితోన్‌= ఆ (ప్రీతో; సమయంబు పలికికొనియెన్‌= కట్టడి 
చేసికొన్నాడు. 


తాత్పర్యం: తన తపస్సుతో సగం లంచంగా ఇచ్చి ఆ వృద్దకన్యక గాలవుడి కుమారుడిని వివాహమాడింది 
అతడుకూడ ఆమెతో ఒక కట్టడి చేసికొన్నాడు. 


వ. సమయంబు నేకరాత్ర సహవాస సమ్మతికలితం; బట్లు పాణిగ్రహణ సంస్కారవతి యై యావృద్దకన్యక 
దైవయోగంబున నారాత్రి మనోహరయౌవనయు. బరమానులేపమాల్యాంబరభూషణాభిరామయు నయ్యె; 
నమ్మునియు. బ్రీతుందై యన్నాతిసంగతి నన్నిసి గడపె6; బ్రభాతంబున నన్నితంబిని యతని కిట్లనియె. 

212 
ప్రతిపదార్థం: సమయంబు= (ఆతడు చేసికొన్న ఒడంబడిక) (ప్రమాణం; ఏకరాత్ర సహవాస సమ్మతి కలితంబు= ఒకరాత్రి 
కలిసిఉండటం అనే ఒప్పుదలతో కూడింది (అనగా ఒకరాత్రి మాత్రమే ఆ వృద్దకన్యకు భర్తగా వ్యవహరించేందుకు); అట్టు= 

ఆ (ప్రకారం; పాణిగ్రహణ సంస్కారవతి ఐ= వివాహ సంస్కారం కలదియై; ఆ వృద్దకన్యక= ఆ ముదుసలి కన్యక; 

దైవయోగంబునన్‌= దైవానుగ్రహంచేత; ఆ రాత్రి= ఆ రాత్రి సమయాన; మనోహర యౌవనయున్‌= సుందర యౌవనము; 

పరమ+అనులేపన+మాల్య+అంబర+భూషణ+అభిరామయున్‌= ఉత్తమ సుగంధ [ద్రవ్యాలతోను, పూమాలలతోను, వస్తాలతోను, 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 279 


నగలతోను, చాలా అందగత్తెగాను; అయ్యెను= అయింది; ఆ+మునియున్‌+ప్రీతుండు+ఐ= ఆ తపసికూడా సంతోషించినవాడై; 
ఆ+నాతి సంగతిన్‌= ఆ (స్తీ సాంగత్యంతో; ఆ నిసిన్‌+గడపెన్‌= ఆ రాత్రి గడపాడు; ప్రభాతంబునన్‌= ఉదయాన; 
ఆ+నితంబిని= ఆ (స్తీ అతనికిన్‌+ఇట్టు-+అనియెన్‌= ఆతడితో ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ ముని చేసిన కట్టడి - ఒక్కరాత్రి మాత్రం ఆమెతో కలిసి ఉండటం. ఆ విధంగా వివాహసంస్కారవతి 
అయిన ఆ ముదుసలికన్నె దైవానుగ్రహంతో ఆ రాత్రి మనసును ఆకర్షించే వయసుకత్తెగా, సాటిలేని 
సుగంధవస్తువులతోను, వస్తాలతోను, నగలతోను చాలా అందగత్తెగా ఐనది. ఆ ముని కూడా పీతినందినవాడై ఆ 
ఇంతితో కలిసి సంతోషంగా ఆ రాత్రిని గడిపాడు. ఉదయాన ఆమె ఆతడితో ఇట్టా అన్నది. 


తే. “ఒక్కరేయి నీపాల నాయునికి గాంగం । బలికికొన్నార; మది సెల్లె నలఘుచరిత! 
పోయి వచ్చెది నని దివంబునకు( బోవ । నుత్సహించె నమ్ముని మది నుమ్మలింప. 213 


ప్రతిపదార్థం: అలఘుచరిత!= ఓ గొప్ప నడవడిక కలవాడా!; ఒక్కరేయి= ఒకరాత్రి (మాత్రం); నీపాలన్‌= నీతో; నాజనికి+ 
కా6గన్‌= నేనుఉండేటట్టుగా; పలికి కొన్నారము= మాటాడుకొన్నాం; అది చెల్లెన్‌= అది అయిపోయింది; పోయివచ్చెదన్‌= 
వెళ్లివస్తాను; అని; ఆ తపసి; మదిన్‌+ఉమ్మలింపన్‌= దుఃఖపడగా; దివంబునకున్‌+పోవన్‌= స్వర్గానికి పోవటానికి; ఉత్సహించెన్‌= 
ఆసక్తిని చూపింది. 


తాత్సర్యం: 'ఒకరా(త్రి మాత్రం నీతో కలిసి ఉండటానికి ప్రమాణం చేసికొన్నాము. అది గడచిపోయింది. ఓ 
పుణ్యాత్ముడా! నేను పోయి వస్తాను." అని స్వర్గానికి వెళ్ళటానికి ఆసక్తిని చూపింది. ఆ తపసి మనసున చాలా 
బాధపడ్డాడు. 

వ. ఇట్లుత్సహించి 'యిత్తీరంబున దేవబుషిపితృతర్పణపరుండై యొక్కనాండుపవసించినవాండు పంచాశద్వత్సర 
పరిపూరణీయం బగు నైష్టిక బ్రహ్మచర్య ఫలంబు వడయువాండని పలికి తనువువిడిచి దివంబున కరిగె 
గురువంశోత్తమా! యయ్యెడ నారేవతీపతి శల్యుండు రణంబున( బాండవులచేత నిహతుం డగుట విని, 
వగచుచు నచ్చటికిం జేరువ యగు శమంతపంచకంబునకుం జని, యందులమునులఈ గురుక్షేత్రవిశేషంబు 
లడిగిన. వార లతనికి నది ప్రజాపతి యుత్తరవేది యనియును, సమస్తదేవతలు నందు వరిష్టంబు లడిగిన, 
వార లతనికి నది ప్రజాపతి యుత్తరవేది యనియును, సమస్తదేవతలు నందు వరిష్టంబు లగుసత్రంబు 
లాచరించి రనియును, దానింగురుం డనురాజు దున్నుటం జేసి దానికి గురుక్షేత్రం బనునామంబు గలిగె 
ననియు నెటింగించిన, న య్యేకకుండలుం 'డాభూమీశ్వరు€ డేమి ప్రయోజనంబునకు దున్న” ననుటయు, 
నాతపోధను లి ట్లనిరి. 214 


ప్రతిపదార్థం: కురువంశ+ఉత్తమా!= కురువంశంలో ఉత్తముడైన వాడా! (జనమేజయా!); ఇట్లు+ఉత్సహించి= ఈ విధంగా 
ఆసక్తిని చూపి; ఈ+తీరంబునన్‌= ఈ గట్టువద్ద; దేవబుషి పితృ తర్పణ పరుండు+ఐ= దేవతలకును, బుషులకును, 
పితరులకును, తృప్తి చేసేవాడుగా; ఒక్కనాడు ఉపవసించువాండు= ఒక దినం ఉపవాసం ఉండేవాడు; పంచాశద్వత్సర 
పరిపూరణీయుండగు చైష్టిక (బ్రహ్మచర్య ఫలంబు పడయు వాండు+అని= ఏబది వత్సరాల నియమంతో గడపిన (బ్రహ్మచర్య 
(వ్రతఫలితాన్ని పొందగలవాడని; పలికి= చెప్పి; తనువు విడిచి= శరీరాన్ని వదలి; దివంబునకున్‌+అరిగెన్‌= స్వర్గానికి వెళ్లింది; 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ+ఎడన్‌+ఆరేయి నిలిచి= ఆ చోట ఆ రాత్రి ఉండి; శల్యుండు= శల్యుడు; రణంబునన్‌= యుద్దంలో; పాండవులచేతన్‌= 
పాండవులచే; నిహతుండు+అగుట= చంపబడటం; విని= విన్నవాడయి; వగచుచున్‌= దుఃఖిస్తూ; అచ్చటికిన్‌+చేరువ+అగు= 
ఆ చోటుకు దగ్గరైన; శమంతపంచకంబునకున్‌+చని= శమంతపంచకమనే చోటికి వెళ్ళి; అందు మునులన్‌= అక్కడి 
తాపసులను; కురుక్షేత్ర విశేషంబులు+అడిగినన్‌= కురుక్షేత్రంలోని విశేషాలను గూర్చి అడుగగా; వారలు+అతనికిన్‌= వారు 
ఆ బలరాముడికి; అది= ఆ తీర్థమున్నచోటు; ప్రజాపతి= (స్రష్టకు; ఉత్తరవేది= ఉత్తరమున ఉండే యజ్ఞాదులు చేసికొనటానికై 
యున్నట్టి తిన్నె; అనియును= అనిచెప్పి; సమస్తదేవతలు= దేవతలందరూ; అందున్‌= ఆ చోట; వరిష్టంబు+అగు= శ్రేష్టమైన; 
(వ్రతంబులు+ఆచరించిరి+అనియున్‌= నోములు కావించినారనీ; దానిన్‌= ఆ చోటును (తిన్నెను); కురుండు+అనురాజు 
దున్నుటన్‌చేసి= కురుడనే రాజు దున్నినందువలన; దానికి; కురుక్షేత్రంబు+అను నామంబు కలిగెన్‌= కురుక్షేత్రమని పేరు 
కలిగింది; అనియున్‌ ఎజింగించినన్‌= అని చెప్పగా; ఆ+ఏకకుండలుండు= ఆ బలరాముడు; ఆ భూమి+ఈశ్చరుండు= ఆ 
కురురాజు; ఏమిప్రయోజనంబునకున్‌= ఏ ఫలానికై; దున్నెన్‌?= దున్నాడు?; అనుటయున్‌= అని అడుగగా; ఆ తపోధనులు= 


ఆ తాపసులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధమైన ఆసక్తితో ఈ తీరంలో దేవతలను, బుషులను, పితరులను తృప్తిపరచేవాడుగా ఒకరోజు 
ఉపవాసం చేసినవాడు ఏబది సంవత్సరాలు నియమంతో గడిపిన బ్రహ్మచర్య వ్రతఫలాన్ని పొందగలడు.” అని చెప్పి 
ఆ వృద్దకన్య తన శరీరాన్ని వదలి స్వర్గానికి వెళ్లింది. కురువంశీయులలో ఉత్తముడైనవాడా! అక్కడ బలరాముడు 
శల్యుడు యుద్దంలో పాండవులచేత చంపబడటాన్ని విని దుఃఖిస్తూ ఆ చోటునకు దగ్గరగా ఉన్న శమంతపంచకతీర్జానికి 
వెళ్ళి అక్కడ ఉన్న మునులను కురుక్షేత్ర విశేషాలు అడిగినాడు. దానికి వారు 'అది బ్రహ్మకు ఉత్తరదిక్కున నున్న 
యజ్ఞవేది* అనీ, ఎందరో దేవతలు అందు శ్రేష్టములైన యజ్ఞాలను చేశారనీ తెలిపారు. ఆ చోటును కురు డనే రాజు 
దున్నుట మూలంగా దానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది' అని కూడా చెప్పారు. ఆ రాజు ఏ ఫలాన్ని ఆశించి 
దానిని దున్నాడు?' అని బలరాముడు అడుగగా వాళ్ళు ఈ విధంగా అన్నారు. 


కురుక్షేత్ర ప్రభావాభివర్షనము (సం. 9-52-4) 


(ఈక 


“ఇందు. బుట్టినజను లెల్లను దుది( ద్రిది । వంబున కరుగంగవలయు నని మ 
నంబున( గోరి యన్నరపతి దున్నంగ, । నింద్రుండు సనుదెంచి యేల యిచట 
దునియెద? వనిన నమ్మనుజాధిపతి తన । కోర్కి సెప్పిన, గేలిగొ నుచు. జనియె 
బలుమటు నద్దేవపతి వచ్చి వెండియు । నుల్లసమాడుచు నుండు నతని 


ఆ. నతడు నిష్టం గుంద కనిశంబు దున్నంగ | వరము. బ్రీతి నొసంగువాండు గాంగ 
నమరు లెజు6గ నిశ్చయము సేసి యాశక్రు( । డచటి కేగుదెంచి యతనితోడ. 215 


ప్రతిపదార్థం: ఇందున్‌+పుట్టిన జనులు+ఎల్లను= ఒక్కడ పుట్టిన మానవులంతా; తుదిన్‌= చివరకు; (త్రిదివంబునకున్‌+అరుగంగన్‌ 
+వలయును+అని= దేవలోకానికి వెళ్ళాలి అని; మనంబునన్‌= మనసులో ఆశించి; ఆ+నరపతి= ఆ కురురాజు; దున్నంగన్‌= 
భూమిని దున్నగా; ఇంద్రుండు చనుదెంచి= ఇంద్రుడు వచ్చి; ఏల ఇచటన్‌ దునియెదవు+అనినన్‌= ఇక్కడ ఎందుకు నేలను 
దున్నుతున్నావని అడుగగా; ఆ+మనుజ+అధిపతి తన కోర్కి చెప్పినన్‌= ఆ రాజు తన ఆశయాన్ని చెప్పగా; గేలిగొనుచున్‌+ 
చనియెన్‌= పరిహసిస్తూ వెళ్ళాడు; ఆ+దేవపతి= దేవరాజు; పలుమజున్‌ వచ్చి= పెక్కుమారులు వచ్చి; వెండియున్‌+ఉల్లసము+ 
ఆడుచున్‌+ఉండున్‌= ఇంకా పరిహాసం చేస్తూనే ఉన్నాడు; అతనిన్‌= ఆ రాజును; అతండు నిస్టన్‌+కుందక= ఆ రాజు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 281 


నియమం తప్పకుండా; దున్నంగన్‌= భూమిని దున్నగా; వరమున్‌ (పీతినొసగువా(డుగాన్‌= ప్రీతితో వరం ఇచ్చేవాడుగా; 
అమరులు+ఎయుంగన్‌= దేవతలకు తెలియగా; నిశ్చయం చేసి= నిర్ణయించి; ఆ శక్రుండు+అచటికిన్‌*ఏగుదెంచి= ఆ ఇంద్రు 
డక్కడకు వచ్చి; అతనితోడన్‌= ఆ రాజుతో (ఇట్టా అన్నాడు). 


తాత్సర్యం: ఈ క్షేత్రంలో పుట్టిన వారంతా తుదకు స్వర్గానికే వెళ్లవలె నని మనసులో తలచి, ఆ రాజు భూమిని 
దున్నుతుండగా ఇంద్రుడు వచ్చి భూమి దున్నే కారణ మడిగాడు. దానికి ఆ రాజు తన మనసులోని కోరికను 
చెప్పగా ఎగతాళి చేస్తూ వెళ్ళాడు. అనేక పర్యాయాలు ఆ దేవరాజు వచ్చి మరల మరల దానిని ఎగతాళిచేశాడు. 
ఐనా, ఆ రాజు తన నిష్టను వదలక దున్నుతూ ఉండగా, దేవతలకు తెలిసేవిధంగా వరాన్ని ఈయదలచి, ఇంద్రుడు 
ఆచోటికి వచ్చి ఆతడితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. ఈ పుణ్యక్షేత్రంబున నిరాహారులై దేహంబు విడిచిన వారలకు నిందు సమరంబు సేసి సమ్యక్యకారంబున 

మృతి. బొందిన సమస్తజంతువులకును సురలోకప్రాప్తి గలిగెడు' మని పల్కి నిజస్థానంబునకుం జనియె; 

నట్లు చను చుండి యాశతమభఖుండు సంభావనాతిశయంబున. 216 
ప్రతిపదార్థం: ఈ పుణ్యక్షేత్రంబునన్‌= ఈ పవిత్ర క్షేత్రంలో; నిరాహారులు+ఐ= భోజనాన్ని మానిన వారుగా; దేహంబును 
విడిచిన వారలకున్‌= శరీరత్యాగం చేసిన వారికినీ; ఇందు సమరంబు చేసి= ఇక్కడ యుద్దం చేసి; సమ్యక్‌+ప్రకారంబునన్‌= 
సరియగు విధానంతో; మృతిన్‌+పొందిన= చనిపోయిన; సమస్త జంతువులకును= అన్ని (ప్రాణులకున్నూ; సురలోక (ప్రాప్తి 
కలిగెడున్‌= స్వర్గలోకం కలుగుతుంది; అని పల్కి= అంటూ చెప్పి; నిజస్థానంబునకున్‌+చనియెన్‌= తన చోటగు దేవలోకానికి 


వెళ్ళాడు; అట్లు చనుచుండి ఆ శతమఖుండు= ఆ విధంగా వెళ్లుతూ ఆ ఇంద్రుడు; సంభావనా+అతిశయంబునన్‌= 
గౌరవాతిశయంతో. 


తాత్పర్యం: ఈ పవి(త్రక్షేత్రంలో ఉపవాసంచేస్తూ దేహత్యాగం చేసినవారికీ, ఇక్కడ యుద్దంచేసి సముచితమైన 
పద్దతిలో చనిపోయిన సమస్త ప్రాణులకూ, స్వర్గలోక ప్రాప్తికలుగుతుంది.' అని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు. ఆ 
విధంగా వెళ్ళుతూ ఆ ఇంద్రుడు గౌరవాతిశయంతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క గాలి గురుక్షేత్రంబున । ధూలి తనువు జెంది నరుని దుష్మర్మములం 
దోలి యతనికి ధరిత్రిం । దూలి మధురలీలమై నతులగతి యొసంగున్‌. 217 
ప్రతిపదార్థం: కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రంలో; గాలిన్‌= వాయువుచేత; ధూలి= దుమ్ము; తనువున్‌+చెంది= ఒడలిని తాకి; 


నరుని= మానవుని; దుష్కర్మములన్‌+తోలి= చెడుపాపాలను తొలగించి; అతనికిన్‌= ఆ మానవుడికి; ధరిత్రిన్‌= భూమియందు; 
తూలి= తొలగి; మధురలీలమైన్‌= తీయని ఆటగా; అతులగతి ఒసంగున్‌= సాటిలేని గతి - ఉత్తమగతి నిస్తుంది. 


తాత్పర్యం: 'కురుక్షేత్రంలో మానవుడి శరీరాన్ని గాలి, దుమ్ము తాకి పాపాలను తొలగించి, భూమిని విడిచిపోయిన 
పిమ్మట ఉత్తమగతిని కలిగిస్తుంది. 


వ. అని నిర్దేశించినం గురున్ఫపాలుండును గృతకృత్యుందై సంతోషించె' నని చెప్పుటయు, నా ప్రలంబవైరి 
ప్రమోదభరితుం డగుచు మెలంగి యశ్వచ్చమధూకాన్రుబిల్వాదిభూరుహోప శోభితం బైన నిజపూర్వాశ్రమంబుం 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


గనుంగొని 'యిది యెవ్వరియాశ్రమం?' బని యడిగిన నమ్మును 'లియ్యెడ( దొల్లి విష్ణుదేవుండు దపంబు 
సేసినచోటు; మటియు శాండిల్యప్రభృతు లిందు యోగసిద్ధిం బొంది" రనిన విని యయ్యాశ్రమంబుం గొనియాడి 
తత్రదేశంబున బహిఃపరివారంబు నెల్ల వీడుకొల్పి యొక్కపుణ్యాచలం బెక్కి దానితటంబున సమస్థలంబున 
మునిజనసహితంబుగ నానీనుం డయ్యె; నాసమయంబున నిచ్చటికి జటామండలకలితుండును 
గుశచీరచ్చాయా సుందరుండును గలహప్రయుండును నగు నారదుండు హేమదండంబును 
మణికమండలువును గచ్చపవీణయుం బొలుపు మెజియ నేతెంచిన, నెల్లవారలుం బ్రత్యుత్చానప్రణామంబు 
లాచరించి సుఖోపవిష్టుం జేసి పరివేష్టించి; రా దేవమునిం గొల్జియుండి య బ్బలదేవుండు. 218 


ప్రతిపదార్థం: అని నిర్దేశించినన్‌= అని ఆజ్ఞాపించగా; కురునృపాలుండును= కురురాజును; కృతకృత్యుండు+ఐ= చేయదగినపని 
చేసినవాడై; సంతోషించెన్‌= సంతోషించాడు; అని చెప్తుటయున్‌= అంటూ చెప్పగా; ఆ ప్రలంబవైరి= ఆ (ప్రలంబుడి శత్రువు 
(బలరాముడు); (ప్రమోదభరితుండు+అగుచున్‌= సంతోషంచేత నిండినవాడై; మెలంగి= నడచుకొని; అశ్యత్థ= రావి; మధూక= 
ఇప్ప; ఆ(మ్ర= మామిడి; బిల్వ= మారేడు; ఆది= మొదలయిన; భూరహ= చెట్లతో; ఉపశోభితంబు+ఐన= అందంగా ఉన్న; 
నిజపూర్వ+ఆ(శ్రమంబున్‌+కనుంగొని= తన వెనుకటి ఆశ్రమాన్ని చూచి; ఇది ఎవ్వరి+ఆ(శ్రమంబు+అని+అడిగినన్‌= ఇది 
ఎవ్వరి ఆశ్రమ మని అడుగగా; ఆ+మునులు= ఆ తపస్సులు; ఈ+ఎడన్‌= ఈ చోట; తొల్లి విష్ణుదేవుండు= పూర్వం 
విష్ణుదేవుడు; తపంబు చేసిన చోటు= తపస్సు చేసిన చోటు; మజియున్‌= ఇంకను; శాండిల్య (ప్రభృతులు= శాండిల్యుడు 
మొదలయినవారు; ఇందున్‌= ఈ చోట; యోగసిద్దిన్‌+పొందిరి+అనినన్‌= యోగసిద్ది పొందారనిన; విని; ఆ+ఆ(శ్రమంబున్‌+ 
కొనియాడి= ఆ తపోవనాన్ని పొగడి; త(త్రదేశంబునన్‌= ఆచోటున; బహిఃపరివారంబును+ఎల్లన్‌ వీడుకొల్సి= వెలుపల 
ఉండదగిన సేవకులకు వీడ్కోలు+ఇచ్చి; ఒక్కపుణ్య+అచలంబు+ఎక్కి= ఒక పవిత్రమైన కొండనెక్కి; దాని తటంబునన్‌= 
దాని చరియపై; సమస్థ్రలంబునన్‌= సమమైన నేలపై; మునిజన సహితంబుగా ఆసీనుండు+అయ్యెన్‌= మునులతో కూడి 
కూర్చున్నాడు; ఆ సమయంబునన్‌ ఇచ్చటికిన్‌= ఆ వేళలో ఈచోటునకు; జటామండల కలితుండును= జటామండలంతో 
కూడినవాడూ; కుశచీరచ్చాయా సుందరుండును= దర్భలు, నారచీరలచే రేఖా సుందరుడైనవాడూ; కలహ(ప్రియుండును= 
జగడాలకు ఆనందించేవాడూ; అగు; నారదుండు; హేమదండంబును= బంగారు యోగ దండాన్నీ; మణికమండలువును= 
మణులు తాపిన కమండలాన్నీ; కచ్చపవీణయున్‌= కచ్చపమనే పేరుగల వీణయు; పొలుపు మెజయన్‌= అందం అతిశయించగా; 
ఏతెంచినన్‌= రాగా; ఎల్లవారును= అందరును; ప్రత్యుత్హాన= ఎదురేగి; ప్రణామంబులు= నమస్కారాలు; ఆచరించి= చేసి; 
సుఖంగా కూర్చుండబెట్టి; పరివేష్టించిరి= చుట్టూ కూడారు; ఆ దేవమునిన్‌+కొల్చిఉండి= ఆ దేవతాపసిని సేవించి; 
ఆ+బలదేవుండు= ఆ బలరాముడు. 


తాత్పర్యం: అని ఆజ్ఞాపించగా కురురాజు తాను ధన్యుడైనట్టుగా సంతోషించాడు - అని చెప్పగా బలరాముడు 
సంతోషంతో తిరిగి చెప్పగా ఇప్ప, మామిడి, మారేడు మొదలయిన చెట్లతో అందంగా ఉన్న తన వెనుకటి ఆశ్రమాన్ని 
గుర్తించి “ఇది ఎవ్వరి తపోవనవం' అని అడుగగా ఆ తాపసులు “ఈ చోట ముందు విష్ణుదేవుడు తపస్సు చేశాడు. 
ఇంకను శాండిల్యుడు మొదలయినవారు ఈ చోట యోగసిద్దిని పొందారు”. అనగా విని ఆ తపోవనమును పొగడి 
ఆ చోట తన సేనను నిల్సి, ఒక పవిత్రమైన కొండమీదకు ఎక్కి, దాని చరియవద్ద చదునైన చోట మునిజనులతో 
కూడి కూర్చున్నాడు. ఆ సమయాన అక్కడకు జడలకొప్పుతో కూడినవాడూ, నారచీరల చాయగలిగిన అందగాడూ 
జగడాలపై ఇష్టం కలవాడూ ఐన నారదుడు బంగారు యోగదండమూ, రత్నాలు పొదిగిన కమండలమూ, 'కచ్చపి” 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 283 


అనే తన వీణా అందగించగా అందరూ లేచి ఎదురేగి నమస్కరించి, కూర్చుండజేసి తామూ చుట్టూ కూర్చున్నారు. 
ఆ దేవబుషిని సేవించి ఆ బలరాముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క,  కురువృత్తాంతం బడిగిన(। గరమేర్పడ జెప్పె నత(డు గాంగేయుండున్‌ 
గురుండును గర్జుండు శల్యుండు | వరుస ననిం దెగుట కౌరవక్షితినాథా! 219 


ప్రతిపదార్థం: కౌరవ క్షితినాథా!= ఓ కురురాజా!; కురువృత్తాంతంబున్‌= కౌరవుల కథను; అడిగినన్‌= అడుగగా; కరము= 

మిక్కిలి; ఏర్పడన్‌= స్పష్టం కాగా; అతండు= ఆ ముని; గాంగేయుండున్‌= భీష్ముడున్నూ; గురుండును= ద్రోణుడున్నూ; 

కర్షుండు= కర్షుడునూ; శల్యుండు= శల్యుడున్నూ; వరుసన్‌= (క్రమంగా; అనిన్‌+తెగుటన్‌= యుద్దంలో చనిపోవటాన్ని; ఏర్పడన్‌+ 
G2 Ga 5S 5 ఠా 

చెప్పెన్‌= స్పష్టంగా చెప్పాడు. 


తాత్సర్యం: ఓ కురురాజా! బలరాముడు కురువీరుల వృత్తాంతాన్ని అడుగగా, ఆ తాపసి భీష్మద్రోణ కర్ష 
శల్యాదులు వరుసగా పడిపోవటాన్ని స్పష్టంగా చెప్పాడు. 


వ.  మభియును మృతు లైన నృపకుమారాది యోధవరులం జెప్పి పదునెనిమిది దివసంబుల( జెల్లిన సంగరంబు 
తెటింగును, సంక్షేమరూపంబున( తెలియంబలికి, దుర్యోధనసైన్యం బంతయు సమయుటయు, నందు. 
గృపాశ్వత్చామ కృతవర్మలు బ్రదికిపోవుటయు నన్నరపాలు. డోడి పాణి ద్వైపాయన హ్రదంబు సొచ్చి జలంబుల 
సంస్తంభించి డాంగుటయు, నది పాండవు లెటింగి సపరివారంబుగా. జనుదెంచి యమ్మడువు( జుట్టుముట్టి 
బెట్టిదంపు మాట లాడుటయు, దానం గనలి యమ్మనుజవరుండు మడువు వెడలి వచ్చుటయు నెలింగించి 
బిరుదు మగ లగు పగతురు పెక్కండ్రు పొదివికొనియుండం గురుపతియు నుక్కు దక్కక యున్నవా.; 
డద్దండితనంబు( జూచిన మెత్తు వీ వని యుగ్గడించి. 220 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; మృతులు+ఐన= చనిపోయిన; నృపకుమార+ఆది యోధవరులన్‌= రాజకుమారులు 
మొదలైన యుద్దవీరులను; చెప్పి= పేర్కొని చెప్పి; పదునెనిమిది దివసంబులు= పద్దెనిమిది దినాలు; చెల్లిన సంగరంబు 
తెజంగును= జరిగిన యుద్ద విధానాన్ని; సంక్షేప రూపంబునన్‌= సంగ్రహంగా; తెలియన్‌+పలికి= తెలిసేటట్టు చెప్పి; దుర్యోధన 
సైన్యంబు+అంతయున్‌ సమయుటయున్‌= దుర్యోధనుడి సేన అంతా నాశనం కావటం; అందున్‌= దానిలో; కృప+అశ్వత్తామ 
కృతవర్మలు= కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ అనేవారు; (బ్రదికిపోవుటయున్‌= జీవించి ఉండటమున్నూ; ఆ+నరపాలు(డు= 
ఆ రాజైన దుర్యోధనుడు; ఓడిపాణీ= ఓటమినంది పరుగెత్తి; ద్వైపాయన(హదంబు+చొచ్చి= ద్వైపాయన మనే నీటి మడుగులోనికి 
వెళ్ళి; జలంబుల స్తంభించి= నీటిని కదలకుండా చేసి; డాంగుటయున్‌= దాగిఉండటమునూ; అది; పాండవులు; ఎటీంగి= 
తెలిసికొని; సపరివారంబుగాన్‌= సేవకులతో; చనుదెంచి= అక్కడకువచ్చి; ఆ+మడువున్‌ చుట్టుముట్టి= ఆ నీటిమడుగు 
చుట్టును దండుతో ముట్టడించి; బెట్టిదంపు మాటలు+ఆడుటయున్‌= నిష్టురమైన మాటలు పలుకుటయూ; దానన్‌+కనలి= 
ఆ మాటలకు కోపించి; ఆ+మనుజవరుండు= ఆ రాజగు దుర్యోధనుడు; మడువు వెడలి వచ్చుటయున్‌= ఆ మడుగునుండి 
బయటకూ రావటమునూ; ఎతింగించి= తెలిపి; బిరుదుమగలు+అగు పగతురు= బలవంతులయిన విరోధులు; పెక్కండ్రు 
పొదివికొని+ఉండన్‌= చాలామంది చుట్టుకొని ఉండగా; కురుపతియున్‌ ఉక్కుదక్కక= కురురాజయిన దుర్యోధనుడును 
దర్పం వదలకుండా; ఉన్నవాండు= ఉన్నాడు; ఆ+దండితనంబున్‌ చూచినన్‌= ఆ దర్పమును చూస్తే; ఈవు= నీవును; 
మెత్తువు+అ= మెచ్చుకొందువంటూ; ఉగ్గడించి= చెప్పి. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇంకా చనిపోయిన రాజకుమారు లయిన వీరులను గూర్చి చెప్పి, పదునెనిమిది నాళ్ళ యుద్దాన్ని 
సం(గహంగా తెలిపి దుర్యోధనుడి సేన అంతా నశించటం, వారిలో కృపా శృత్థామ కృతవర్మలు మాత్రం బ్రదికి 
ఉండటం, ఆ రాజు ఓడి పారిపోయి ద్రైపాయనమనే నీటి మడుగులో దూరి దాగికొని ఉండటం, దానిని పాండవులు 
తెలిసికొని సేనతో వెళ్ళి ఆ మడుగును చుట్టుముట్టి, నిష్టురంగా మాటాడినందున ఆ అభిమానధనుడు (రాజు) 
కోపించి నీటి మడుగునుండి వెలికిరావటం తెలిపి, పేరున్న వీరులయిన శత్రువులు చాలామంది (క్రమ్ముకొని 
ఉండగా కురురాజు దర్సాన్ని వదలక శోభించాడు. ఆ గొప్పతనాన్న చూస్తే నీవు మెచ్చుకొంటావు' అని చెప్పి. 
వ. అతనికి భీమసేనునకు నాహవ మయ్యెడు నొంటిమై మహా 

ద్దుతబలశౌర్య ధైర్యముల( బొల్లు భవత్రియశిష్యులన్‌ సుశి 

క్షితులం గనుంగొనం దల(పు చిత్తమునన్‌ మొలతెంచునేనిం బొ 

మృతుల గదాకృతోజ్వల విహార ముదారనిరూఢి నొప్పెడున్‌. 221 
ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ దుర్యోధనుడికీ; భీమసేనునకున్‌= భీమునకును; ఒంటిమైన్‌= ఒక్కడితో(ఎక్కటి); ఆహవము+ 
అయ్యెడున్‌= యుద్దమవుతుంది; మహా+అద్భుత+బల+శౌర్య+ధైర్యములన్‌= ఆశ్చర్యకరాలైన బలపరా(క్రమధైర్యాలతో; పొల్చు= 
ఒప్పే; భవత్‌+(ప్రియశిష్యులన్‌= నీకు (పీతిగొల్సే శిష్యులను; సుశిక్షితులన్‌= చక్కని శిక్షణ గల వారిని; కనుంగొనన్‌+ 
తలయు= చూడవలెననే కోరిక; చిత్తమునన్‌ మొలతెంచునేనిన్‌= మనసులో తలెత్తితే పొమ్ము= వెళ్ళుము; అతుల= సాటిలేని; 
గదాకృత+ఉజ్ఞల విహారము= గదలతో చేసే చక్కనైన విహారం; ఉదారనిరూఢిన్‌= గొప్ప (ప్రసిద్దితో; ఒప్పెడున్‌= ఒప్పుతుంది. 
తాత్సర్యం: దుర్యోధనుడికీ భీమసేనుడికీ ఎక్కటి యుద్దం జరుగుతుంది. భుజబలశౌర్యాలతోను మంచి శిక్షణతోను 
ఉన్న నీ శిష్యులను చూడవలెననే కోరిక మనసులో తలెత్తితే పొమ్ము. గదలవలన కలిగే సాటిలేని సొగసైన ఆ 
విహారం గొప్పగా ఉంటుంది.” 
వ. అనిన విని యమ్మునీంద్రునిం దక్కటిమునులను వీడ్కొని యచలంబు డిగ్గి యభ్యంతరపరిజనంబుల 

నిజపురంబున కనిచి, యన్నీలాంబరుం డరదంబు సమీపంబునకు€ జని సరస్వతి నాలోకించి. 222 
ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విన్నవాడై; ఆ+మునీంద్రునిన్‌, ఆ తాపసిని; తక్కటి మునులను వీడ్కొని= మిగిలిన 
తాపసులను వదలి; అచలంబు డిగ్గి= ఆ కొండను దిగి; అభ్యంతర పరిజనంబులన్‌= అంతఃపుర సేవకులను; నిజపురంబునకున్‌ 
అనిచి= తన ఊరికి పంపినవాడై; ఆ+నీల+అంబరుండు= ఆ బలరాముడు; అరదంబు సమీపంబునకున్‌+చని= తేరు వద్దకు 
వెళ్ళి; సరస్వతిన్‌ ఆలోకించి= సరస్వతీ తీర్థాన్ని చూచి. 
తాత్పర్యం: ఆ మును లట్లా చెప్పగా విన్నవాడై బలరాముడు ఆ మునిని, తక్కిన మునులను వదలి, ఆ కొండను 
దిగి అంతఃపుర (స్త్రీలను, సేవకులను తన ఊరికి పంపి, తన తేరు వద్దకు వెళ్ళి, సరస్వతిని చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
చ. అరయంగ మేటి పుణ్యనదులందు సరస్వతి సౌఖ్యసంపదల్‌ 

నరులకు. గల్లు నిజ్ఞగమునం బరలోకమునందు నీసరి 

ద్వర నొకనాండు సేరినను వాసవముఖ్య సమస్తదేవతా 

వరులును నిందు మేల్‌ వడయవత్తురు సంస్కృతి సాలు సిద్దికిన్‌. 223 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 285 
ప్రతిపదార్థం: అరయంగన్‌= చూడగా; మేటి పుణ్యనదులందున్‌= పవిత్రమైన నదులలో శ్రేష్టమైన; సరస్వతి= సరస్వతీనది; 
ఈ+జగమునన్‌= ఈ లోకంలో; నరులకున్‌= మనుజులకు; సౌఖ్య సంపదల్‌ కల్లున్‌= సుఖం సంపదలు కలుగుతాయి; 
పరలోకమునందున్‌= చనిపోయిన తరువాత స్వర్గలోకాదులలో; ఈ సరిద్వరన్‌= ఈ నదీమతల్లిని; ఒకనాండు చేరినను= ఒక 
దినం చేరినప్పటికినీ (అనగా ఒక మారు సేవించినను); వాసవముఖ్య సమస్త దేవతావరులును= ఇంద్రాది దేవతా శ్రేష్టులంతా; 
ఇందున్‌= ఈ నదిలో; మేల్‌+పడయవత్తురు= మంచి జరగటానికి వస్తారు; సిద్దికిన్‌= తపస్సిద్దికి; సంస్మృతి+చాలున్‌= 
మనసుతో తలచుకొనటమే చాలును. 


తాత్సర్యం: పరిశీలించగా ఉత్తమమైన నదులలో సరస్వతి మేటి. ఈ లోకంలో మానవులకు సుఖసంపదలు 
కలిగేదానికీ చనిపోయిన తరువాత స్వర్గలోక సిద్ధికీ ఉత్తమమైన ఈ నదిని చేరితే చాలును. ఇంద్రాది దేవముఖ్యులు 
కూడా ఈచోట సౌఖ్యం పొందటానికై వస్తారు. మనసులో తలచుకొన్నమాత్రం చేతనే సిద్ది కలుగుతుంది. 


తే. అనుచుంబలుమాటు చూచుచు నధికభక్తి । మోడ్చు(గేలు శిరంబును మోపికొనుచు( 
బుణ్యతమనిజమూర్తి విస్పూర్తి మెబియ । నమ్మురారాతిపూర్వజు( డరద మెక్కి, 224 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; పలుమాజు చూచుచున్‌= సెక్కుమార్లు చూస్తూ; అధిక భక్తిన్‌= మిక్కిలి భక్తితో; మోడ్పు+ 
కేలు= జోడించిన చేతులు; శిరంబునన్‌ మోపికొనుచున్‌= తలపై పెట్టుకొంటూ; పుణ్యతమ= ఉత్తమ పుణ్యములు; నిజమూర్తి 
ఏస్ఫూర్తి మెజయన్‌= తమ ప్రకాశంతో వెలుగగా; ఆ+ముర+అరాతి+పూర్వజుండు= ఆ మురారికి అన్న అయిన బలరాముడు; 
అరదము+ఎక్కి= తేరు ఎక్కి. 


తాత్పర్యం: ఆ విధంగా చెప్పుతూ పలుపర్యాయాలు చూస్తూ మిక్కిలి భక్తితో నమస్కారం చేసి, చేతులను తలమీద 
పెట్టుకొని పుణ్యాతిశయంచేత తనమూర్తి శక్తి ఎక్కువకాగా ఆ బలరాముడు తన రథం ఎక్కి. (తరువాతి గద్యంతో 
అన్వయం). 


వ. అతిత్వరితగమనంబున ద్వైపాయనహ్రదంబునకు( జనుదెంచె; నయ్యెడ. 225 


ప్రతిపదార్థం: అది త్వరితగమనంబునన్‌= మిక్కిలి వేగంగా ప్రయాణం చేసి; ద్వైపాయన (హదంబునకున్‌= ద్వైపాయన మనే 
మడుగున్న చోటునకు; చనుదెంచెన్‌= ఏతెంచాడు; ఆ+ఎడన్‌= ఆ చోట. 


తాత్సర్యం: మిక్కిలి వేగంగా బయలుదేరి ప్రయాణం చేసి, ద్ర్వైపాయనమనే మడుగున్న చోటికి బలరాముడు వచ్చి, 
అక్కడ. 


తే. ధర్మపుత్రాదులును సుయోధనుడు నతని । గన్న తెలం గాంబికేయుండు విన్న తెటి(గు 
నధిప! మును చెప్పినాండ; న ట్లన్నరేంద్ర । కుంజరుండు విని యిట్లను సంజయునకు. 226 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! జనమేజయా!; ధర్మపుత్ర+ఆదులును= ధర్మరాజు మొదలైనవారునూ; సుయోధనుండున్‌= 
దుర్యోధనుడునూ; అతనిన్‌+కన్న తెజు6(గు= అతనిని చూచిన విధం; ఆంబికేయుండు= ధృతరాప్టుండు; విన్నతెజంగు= 
విన్నపద్దతి; మును చెప్పినాండన్‌= ఇదివరకే చెప్పాను; అట్టు= ఆ విధంగా; ఆ+నరేం[ద్రకుంజరుండు= ఆ రాజశ్రేష్టుడు 
(ధృతరాష్ట్రుడు) విని= విన్నవాడై; సంజయునకున్‌= సంజయుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ జనమేజయరాజా! ధర్మరాజు మొదలైన వారూ సుయోధనుడూ ఆ బలరాముడిని చూచిన విధాన్ని 
ఇదివరకే చెప్పాను. ఆ విధంగా ఆ రాజ[శ్రేష్ణుడు(ధృతరాష్టుడు) విని సంజయుడితో ఇట్లా అన్నాడు: 


పాండవ దుర్యోధనులు ద్యైోపాయనహ్రదంబు విడిచి పాలికలనికి( బోవుట (సం. 9-54-3) 


క. “బలభద్రుండు సనుదెంచిన | నలఘుగదాస్సురిత భు జసహాయత్వసము 
జ్ఞ్వలు( డగు మత్పుత్రునకుం । దెలివి మిగులకున్నె? రణముతెటి గె ట్లయ్యెన్‌? 227 


ప్రతిపదార్థం: బలభద్రుండు; చనుదెంచినన్‌= (ద్వైపాయనమునకు) రాగా; అలఘుగదా స్ఫురిత= పెద్ద గద నుండి వెలువడుచున్న; 
భుజసహాయత్వ సముజ్జలుండు+అగు= భుజబలంతో వెలుగుతున్నవాడైన; మత్‌+పుత్రునకున్‌+తెలివిమిగులక+ఉన్నె?= నా 
కుమారుడైన దుర్యోధనుడికి ప్రజ్ఞ ఎక్కువ కాకుంటుందా?; రణము తెణంగు+ఎట్టు+అయ్యెన్‌= యుద్దపద్దతి ఏవిధంగా 
సాగింది? 


తాత్సర్యం: 'బలరాముడిని చూడగానే సాటిలేని భుజబల సహాయంతో (ప్రకాశించే గదాధరుడైన నా కుమారుడి 
తెలివి ఎక్కువౌతుంది కదా! అయితే యుద్ద మెట్లా సాగింది?” 


క. అనుటయు నత. డిట్లను న । జ్ఞనపతికి హలాయుధుండు సనుదెంచి నె 

మ్మనము దెలివొందె మూంపులు । దనరె మొగం బలరె నీదుతనయున కధిపా! 228 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అత(డు= ఆ సంజయుడు; ఆ+జనపతికిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుకు; ఇట్టు+అనున్‌= 
ఇలా అన్నారు; అధిపా!= ఓ రాజా!; హల+ఆయుధుండు చనుదెంచినన్‌= బలరాముడు రాగా; నీదు తనయునకున్‌= నీ 


కుమారుడికి; నెమ్మనము తెలివి+ఒందెన్‌= మనను వికసించింది; మూంపులు+తనరెన్‌= భుజాలు విజృంభించి నవి; 
మొగంబు+అలరెన్‌= ముఖం సంతోషంతో వెలిగింది (వికసించింది). 


తాత్సర్యం: అనగా సంజయుడు ధృతరాష్టుడితో “ఓ రాజా! బలరాముడు రాగానే నీ కుమారుడికి మనస్సు 
వికసించింది. భుజాలు అదిరినవి. మొగం సంతోషంతో నిండింది. 


వ. ఇట్లు ప్రీతుం డై యాతండు ధర్మనందనుం జూచి 'శమంతపంచకంబు ప్రజాపతియుత్తరవేది యనం బ్రసిద్దం 
బైన పుణ్యస్థలం; బయ్యెడం బ్రథనంబున నిధనంబు నొందినవారికి సద్గతి యగుట ధ్రువం బని విందు; 
మిప్పటి పొలికలనికిం బోవుద' మనిన నతం డాద్వైపాయనహ్రదం బాసీమలోనిది గామి యెటుంగుం గావున 
నమ్మాట కియ్యకొని తదభిముఖుం డైపోవ నాదుర్యోధనుండును గదాకలనంబున నంసపీఠంబు పొలుపార 
మత్తగజేంద్రయానంబున నమరప్రస్తూయమానుం డగుచు జన శంఖభేరీప్రముఖతూర్య స్వనంబులు 
సెలంగి; నిట్లు పాండవపరివృతుండై యచటికి నీ కొడుకు నడచి యమర్ష సముజ్ఞ్వలుం డై. 229 


ప్రతిపదార్థం: ఇట్లు ప్రీతుండు+ఐ= ఈ విధంగా సంతోషపడి; ఆతండు; ధర్మనందనున్‌+చూచి= ధర్మరాజును చూచి; 
శమంతపంచకంబు= శమంతపంచక మనే చోటు; ప్రజాపతి= (బ్రహ్మకు; ఉత్తరవేది= ఉత్తరదిక్కునందలి యజ్ఞనేది; అనన్‌+ 
ప్రసిద్దంబు= అనగా ప్రఖ్యాతమైనది; ఐన పుణ్యస్థలంబు= అయినట్టి పవిత్రమైన చోటు; ఆ+ఎడన్‌+ప్రథనంబునన్‌= ఆ చోట 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 287 


యుద్దంలో; నిధనంబును+ఒందినవారికిన్‌= మరణించినవారికి; సద్గతిఅగుట= మంచిగతి కలుగుట (పుణ్యం కల్లటం); 
(ధ్రువంబు+అని విందుము= నిశ్చయ మని వింటాము; ఇప్పటిపొలికలనికిన్‌+పోవుదము+అనినన్‌= మామూలుగా యుద్దం చేసే 
చోటికిపోదాము అనగా; అతండు+ఆ ద్వైపాయనహ్రదంబు= ఆత డా ద్ర్వైపాయనమనే మడుగు; ఆ సీమలోనిది+కామి 
ఎయింగున్‌+కావునన్‌= ఆ ప్రాంతంలోనికి కాకుండటం తెలియును గనుక; ఆ+మాటకున్‌+ఇయ్యకొని= ఆ మాటకు 
కట్టువడి; తదభిముఖుండు+ఐ పోవన్‌= దానివైపునకు వెళ్ళగా; ఆ దుర్యోధనుండును= ఆ దుర్యోధనుడు; గదాకలనంబునన్‌= 
గదతో కూడుటచేత; అంసపీఠంబు పొలుపు+ఆరన్‌= భుజపీఠం అందగించగా; మత్తగజేంద్రయానంబునన్‌= మదపుటేనుగు 
నడకతో; అమరప్రస్తూయమానుండు+అగుచున్‌= దేవతల పొగడ్తల నందుతూ; చనన్‌= వెళ్ళగా; శంఖ భేరీ ప్రముఖ 
తూర్యస్వనంబులు= శంఖాలు నగారాలు మొదలైన కొమ్ముబూరల శబ్దాలు; చెలంగెన్‌= మోగాయి; ఇట్టు= ఈ విధంగా; 
పాండవ పరివృతుండు+ఐ= పాండవులచేత చుట్టుకొనబడిన వాడై; అచటికిన్‌= ఆ చోటునకు; నీ కొడుకు నడచి= నీ 
కుమారుడు వెళ్ళి; అమర్ష సముజ్వలుండు+ఐ= కోపంతో వెలిగినవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా సంతోషించి దుర్యోధనుడు ధర్మరాజుతో “శమంతపంచకం బ్రహ్మకు ఉత్తరదిక్కున 
యజ్ఞవేదిక అని ప్రఖ్యాతిగల పుణ్యభూమి. ఆ చోటులో యుద్దంలో చనిపోయిన వారికి సద్గతి కలుగుట నిశ్చయం 
అని విన్నాము. ఎప్పుడూ యుద్దం చేస్తున్న చోటికి వెళ్ళుదాము.' అనగా నాత డా ద్వైపాయనమనే మడుగు ఆ 
ప్రాంతంలోనిది కాదు గనుక ఆ మాటకు ఒప్పుకొన్నాడు. ఆ దిక్కునకు పోగా దుర్యోధనుడు గదతో కూడిన 
భుజబలం ఒప్పుతుండగా మదపుటేనుగు నడకతో యుద్దానికి సిద్దమగుతూ దేవతలు పొగడుతుండగా శంఖభేరీ 
కాహళాది వాద్యాల శబ్దాలు ఒప్పారాయి. ఈ ప్రకారంగా పాండవులు చుట్టుకొనగా ఆ స్థలానికి నీ కుమారుడు 
వచ్చి, గర్వంతో (ప్రకాశిస్తూ - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నిలిచిన సకలజనులు నెడ । గవిసి బలసి నిలిచి రపుడు గదయు. బసిండి క 

త్రకము మెజియ నతనియెదుర€ । జెలువొందె బకారి హేమశిఖరియు. బోలెన్‌. 230 


ప్రతిపదార్థం: నిలిచినన్‌= నిలువగా; సకలజనులు= జనులంతా; అపుడు= ఆ సమయంలో; ఎడ గవిసి= ఆ (ప్రక్కకు 
చేరిపోయి; బలసి నిలిచిరి= గుమిగూడి నిలిచారు; అపుడు= ఆ సమయంలో; గదయున్‌= గదయూ; పసిండి కత్తళము 
మెజయన్‌= బంగారు కవచం ్రకాళించగా; అతని+ఎదురన్‌= ఆ దుర్యోధనుడికి ఎదురుగా; బక+అరి= బకుడనే రాక్షసుడికి 
శత్రువు (భీమసేనుడు); హేమశిఖరియున్‌+పోలెన్‌= బంగారు కొండవలె, మేరుశైలం మాదిరి; చెలువు+ఒందెన్‌= అందగించాడు. 


తాత్సర్యం: దుర్యోధనుడు నిలువగా జనులందరునూ ఒకదిక్కుగా కలిసి నిలిచారు. అపుడు గద, బంగారు కవచం 
మెరయగా భీమసేనుడు బంగారు శైలంవలె దుర్యోధనుడి కెదురుగా సొగసుగా నిలిచాడు. 


విశేషం: అలం: ఉపమ. 


చ.  కనుంగొని దర్వమంథరము గా నత. డిట్లను. బాండవాగ్రజ 
న్మునకు 'వడిం బెనంగంగ సనుం బవనాత్మజు. జూచు వేడ్కని 
జ్ఞనతతి యంతకంత కిటు సందడిగా. దనయిచ్చం గ్రమ్ముదెం 
చునొ? యుపవేశనిశ్చలత6 జూచిన మే లఖిల ప్రియంబుగన్‌.' 231 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; దర్భ్బమంథరముగాన్‌= గర్వం తక్కువ అగునట్టుగా; పాండవ+అ([గ్రజన్మునుకున్‌= ధర్మరాజుతో; 
అత(డు+ఇట్లనున్‌= ఆ దుర్యోధనుడు+ఇట్లంటున్నాడు; వడిన్‌+పెనంగంగన్‌= త్వరగా యుద్దం చేయటానికై; చనున్‌= తగును; 
పవన+ఆత్మజున్‌ చూచువేడ్కన్‌= భీమసేనుడిని చూచే ఆసక్తితో; ఈ+జనతతి= ఈ జన సమూహం; అంతకంతకున్‌+ఇటు 
సందడిగాన్‌= అంతకంతకూ ఈ విధమైన సందడి కాగా; తన+ఇచ్చన్‌+క్రమ్ముదెంచునా?= స్వేచ్చగా క్రమ్ముకొనునో; అఖిల 
ప్రియంబుగన్‌= అందరికినీ మేలగునట్టుగా; ఉపవేశనిశ్చలతన్‌= సందడి లేకుండా నిశ్చలంగా మార్చుండేటట్లు; చూచినన్‌= 
చూచినట్లయితే; మేలు= మంచిది. 


తాత్సర్యం: దుర్యోధనుడు పొగరుబోతుతనం తగ్గగా ధర్మరాజును చూచి, ఇట్లా అన్నాడు- త్వరలో యుద్దం 
చేయటానికి వస్తున్న నన్నూ భీముడిని చూచే వినోదంతో ఈ జనసమూహం స్వేచ్చగా మూగుతారేమో? వాళ్ళు 
కదలకుండా కూర్చుండి మా యుద్దాన్ని చూస్తే అందరికీ మేలు. 


వ. అని భూపాలుర నెల్ల నాలోకించినం బాంచాలాదు లగు నయ్యందటిను ధర్మనందనుండు గూర్లుండ 
నియోగించి, బలదేవ వాసుదేవ సహితంబుగ( దాను నాసీనుం డయ్యె; నమ్మహీనాథమండలంబున 
సితప్రభుం డైన యన్నీలాంబరుండు తారకామధ్యవర్తియై మెబయుమృగాంకు ననుకరించె; నట్టియెడ 
భీమసేనుండును దుర్యోధనుండును. 232 


ప్రతిపదార్థం: అని భూపాలురన్‌+ఎల్లన్‌+ఆలోకించినన్‌= అంటూ రాజులనందరినీ బాగా చూడగా; పాంచాల+ఆదులైన+ 
అందణును= పాంచాలాది దేశాల రాజులైన వారందరినీ; ధర్మనందనుండు= ధర్మరాజు; కూర్చుండన్‌ నియోగించి= 
కూర్చుండుడని ఉత్తరువుచేసి; బలదేవ, వాసుదేవ సహితంబుగాన్‌= బలరాముడితోను, శ్రీకృష్ణుడితోను కలిసి; 
తానున్‌+ఆసీనుండు+అయ్యెన్‌= తానూ కూర్చున్నాడు; ఆ+మహీనాథమండలంబునన్‌= ఆ రాజులోకంలో; సితప్రభుండు+ఐ= 
తెల్లనికాంతి కలవాడై; ఆ+నీల+అంబరుండు= నీలవస్త్రధారిఅయిన ఆ బలరాముడు; తారకామధ్యవర్తి+ఐ= నక్షత్రాల 
నడుమనున్నవాడైన; మెజయు మృగాంకున్‌+అనుకరించెన్‌= (ప్రకాశించే చంద్రుడిని అనుకరించాడు(చం[ద్రుడివలె ఉన్నాడు); 
అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భీమసేనుండును; దుర్యోధనుండును. 


తాత్సర్యం: (దుర్యోధనుడు) రాజుల నందరినీ చూస్తూ ఉండగా పాంచాలం మొదలైన దేశాల రాజులనందరినీ 
కూర్చుండుడని ధర్మజు డాజ్ఞాపించాడు. బలరాముడితోనూ శ్రీకృష్ణుడితోనూ తానూ కూర్చున్నాడు. అపుడు 
బలరాముడు తెల్లనిమేనిరంగుతో నక్షత్రాల నడుమ వెలిగే చంద్రుడివలె వెలిగాడు. ఆ సమయంలో భీమసేనుడు, 
దుర్యోధనుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 


సీ. ఆభీల గర్జన శోభితదేహు లై | యుద్ధటవృషములయొప్పం దాల్చి, 
రోష మహావిషభీషణవదను లై | చండోరగంబుల చంద మొంది 
మదసముజ్ఞృంభితమండితాకారు లై । భద్రద్విపంబుల పగిది. బొల్లి, 
చారుగదాశ్యంగ సందీప్త మూర్తు లై । మహితపర్వతములమాడ్కి మెఅసి, 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 289 


ఆ. వాసుదేవయుగము వరుణద్వయంబు వై । శ్రవణయుగ్మకంబు రామయమము 
వోలె దర్శనీయలీల వహించి యం । భోధియుగళ మనంగ. బొంగు మిగిలి. 233 


ప్రతిపదార్థం: ఆభీల= భయంకరమైన; గర్జన= సింహగర్ణనలతో; శోభితదేహులు+ఐ= సుందరశరీరులుఅయి; ఉద్భటవృషముల+ 
ఒప్పున్‌+తాల్చి= ఏపైన గిత్తల హొయల నంది; రోష= కోపంతో; మహావిషభీషణ వదనులు+ఐ= పెద్ద విషంతో; మిక్కిలి 
భయమును కలిగించే ముఖాలతో; చండ+ఉరగంబుల చందము+ఒంది= భయంకరాలయిన పెనుబాములవలె ఉండి; మద= 
గర్వంతో; సముజ్ఞృంభిత= మిక్కిలి పేట్రేగినందున; మండిత+ఆకారులై= అలంకరించబడిన శరీరాలు కలవారై; భద్రద్విపంబుల 
పగిదిన్‌ పొల్చి= మదపుటేనుగువలె ఒప్పి; చారు గదా శృంగ సందీప్త మూర్తులు+ఐ= గొప్పగదలనే శిఖరాలతో (ప్రకాశిస్తున్న 
ఆకారాలు కలవారై; మహిత పర్వతముల మాడ్కిన్‌= గొప్పు పర్వతాలవలె; మెజసి; వాసుదేవయుగము= ఇద్దరు వాసుదేవులు; 
వరుణద్వయంబు= ఇద్దరు వరుణులు; వైళవణయుగ్మకంబు= కుబేరులజంట; రామయమము= ఇద్దరు శ్రీరామచంద్రులు; 
పోలెన్‌= వలె; దర్శనీయలీలన్‌ వహించి= చూడదగిన సొంపుకలిగి; అంబోధి= సము[ద్రముల; యుగళము+అనంగన్‌= జంటయో 


అనగా; పొంగు= పొంగు(దర్పం); మిగిలి= మించి. 


తాత్పర్యం: భయంకర గర్జనలతో కూడిన అందమైన శరీరాలు కలిగి, మదించిన ఎద్దుల అందంతో ఒప్పి, కోపమనే 
విషంతోఉన్న ముఖాలతో భయంకరమైన పాముల పద్దతిని కలిగి, మదంతో వికసించే ఆకారాలు మదించిన 
ఏనుగుల మాదిరి ఉండి అందమైన గదల కొమ్ములతో ప్రకాశిస్తూ పెనుగొండలవలె ఇర్వురు వాసుదేవులవలె, 
వరుణులిద్దరివలె, కుబేరద్వయంవలె, శ్రీరాములిర్వురవలె అందంగా కనుపిస్తూ, దర్భాతిశయంతో రెండు సముద్రాలవలె 
పొంగారి - (తరువాతి పద్యంతో అన్వయం.) 


వ. బండొరులం జుఅచుజం జూచుచు. బరస్పరహృదయ విదారణంబు లగు దారుణభాషణంబు లెసంగ 
శుంభదవష్టంభంబునం బొలిచి నిలిచి; రనిన విని యాంబికేయుండు. 234 


ప్రతిపదార్థం: ఒండొరులన్‌ చుజచుజన్‌+చూచుచున్‌= ఒకరిని మరొకరు కోపంతో చూస్తూ; పరస్పర హృదయ 
విదారణంబులు+అగు దారుణ భాషణంబులు+ఎస(గన్‌= ఒకరొక్కరి గుండెలు పగిలేటట్లు తీవ్రపదజాలంతో కూడిన మాటలు 
ఎక్కువగా మాటాడుతూ; శుంభత్‌+అవష్టంభంబునన్‌+సొలిచి= పెనుగర్వంతో ఒప్పి; నిలిచిరి= నిలిచారు; అనినన్‌= అనగా; 
విని; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు. 


తాత్సర్యం: ఒకరినొకరు కొరకొర చూస్తూ, ఒకరిగుండెలు చీలేటట్టు మజొక్కరు తీవ్రపదాలతో మాటాడుతూ 
పెనుగర్వంతో నిలిచారు. అనగా విని ధృతర్మాష్టుడు - (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “తను బదునొకం డక్షౌహిణు | లనూనవిభవమున గొలువ నఖిలనృపులు6 బం 
చినపని సేయ నెగడునా | తనయుం డేకాకియుం బదాతియు నయ్యెన్‌. 235 


ప్రతిపదార్థం: తనున్‌+పదునాకండు+అక్షాహిణులు= తనను పదకొండక్షౌహిని సేనలు; అనూన= సాటిలేని; విభవమునన్‌+ 
కొలువన్‌= ఐశ్వర్యంతో సేవించగా; అఖిలనృపులున్‌= రాజులందణును; పంచిన పని చేయన్‌= చెప్పినపని చేయగా; నెగడు= 
ఒప్పారే; నా తనయుండు= నా కుమారుడు; ఏకాకియున్‌= ఒక్కడును; పదాతియున్‌+అయ్యెన్‌= కాలిబంటు అయ్యాడు. 


తాత్సర్యం: 'పదకొండక్షాహిణుల సేనలు సాటిలేనట్లుగా వైభవంగా సేవించగా రాజులంతా తన ఆజ్ఞను శిరసావహించగా 
ఉండే నా కుమారుడు ఏకాకీ పదాతీ అయ్యాడు. 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. సకల ధరణికి నాథు(డై సంపదలకు । నెల్ల భాజన మగు కౌరవేంద్రు( డనద 
తనము దోంపంగ గద. జేతం గొని వినిశ్చ। యమున బోరికి నమరెనే? యక్క టకట! 236 


ప్రతిపదార్థం: సకల ధరణికిన్‌ నాథుండు+ఐ= భూమికిన్‌+అంతకును రాజు+ఐ; సంపదలకున్‌+ఎల్లన్‌= ఐశ్వర్యాలంతటికీ; 
భాజనము+అగు= స్థానమైన; కౌరవేంద్రుండు= కౌరవరాజు(దుర్యోధనుడు); అనదతనము తోంపంగన్‌= దిక్కులేని విధం 
కానరాగా; గద చేతన్‌+కొని= చేతిలో గదను పట్టుకొని; వినిశ్చయమునన్‌= నిశ్చయం లేకుండా; అక్కట+అకట!= అయ్యయ్యో!; 
పోరికిన్‌= యుద్దానికి; అమరెనే?= సిద్దమైనాడా? 


తాత్సర్యం: సమస్తభూమికిని రాజుగా సంపదలకు తావలమైన కౌరవరాజు దుర్యోధనుడు దిక్కు లేని అనాథ 
మాదిరిగా గదచేత పట్టుకొని విగతనిశ్చయుడై పాదచారిగా యుద్దానికి సిద్దమైనాడా? అయ్యయ్యో! 


వ. ఏ మనం గలదు సంజయా! దైవంబ నేర్చుం గాక!” యని పనవి యూర కుందె; నట్లున్న యమ్మానవపతికి 
సూతసూనుం డి ట్లనియె. 237 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయుడా!; ఏమనన్‌+కలదు= చెప్పటానికేమున్నది?; దైవంబు నేర్చున్‌+కాక= దేవుడికే 
తెలియును; అని= అంటూ; పనవి= దుఃఖించి; ఊరకుండెన్‌= మిన్నకున్నాడు; అట్టు+ఉన్న= ఆ విధంగా మాట్లాడకున్న; 
ఆ+మానవపతికిన్‌= ఆ రాజైన ధృతరాష్ట్రుడికి; సూతసూనుండు+ఇట్టు+అనియెన్‌= సూతుడి కుమార డయిన సంజయుడు 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: సంజయా! ఏమనగలను? అంతా దైవానికే ఎరుక." అని అంటూ దుఃఖిస్తూ ఊరకున్నాడు. అట్టున్న 
ఆ ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఈ విధంగా అన్నాడు: 


క. “నీసుతుండు సమర విషయో । ల్లాసంబున నంగకంబులం బొం గారం 
గా సుస్వరమున నాకుం । తీసూనునిం బిలిచె నుద్దతిన్‌ రణమునకున్‌.' 238 


ప్రతిపదార్థం: నీ సుతుండు= నీకొడుకు; సమరవిషయ+ఉల్హాసంబునన్‌= యుద్దానికి సంబంధించిన ఉత్సాహంతో; అంగకంబులన్‌= 
శరీరావయవాలలో; పొంగు+ఆరంగాన్‌= గర్వం అతిశయించగా; సుస్వరమునన్‌= గంభీరస్వరంతో; ఆ కుంతీసూనునిన్‌= 
కుంతీకుమారుడైన భీమసేనుడిని; రణమునకున్‌= యుద్దానికి; ఉద్దతిన్‌= గర్వంతో; పిలిచెన్‌= పిలిచాడు. 


తాత్సర్యం: యుద్దం మీది ఉత్సాహంతో నీ కొడుకు శరీరం ఉప్పొంగగా స్పష్టమైన కంఠంతో భీమసేనుడిని 
యుద్దానికి పిలిచాడు. 

వ. ఆ సమయంబున. 239 
ప్రతిపదార్థం: ఆ సమయంలో. 

తాత్సర్యం: అప్పుడు. 


క ఉర్వీవలయము వడథెను, । బర్వము గాకయును రాహు భానునిC బట్టెం, 
బర్వతము లురిలె, వటికులు । సర్వదిశల నటిచె, నభము శర్మర గురిసెన్‌. 240 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 291 
ప్రతిపదార్థం: ఉర్వీవలయము= భూగోళం; వడశయెను= వణకింది; పర్వము= అమావాస్యాపర్వదినం; కాకయును= కాకుండగనే; 
రాహు భానునిన్‌ పట్టెన్‌= రాహువు సూర్యుడిని పట్టుకొన్నాడు; (సూర్యగ్రహణం అమావాస్య పర్వదినాన జరుగుతుంది); 
పర్వతములు+జఉరిలెన్‌= సప్తకులపర్వతాలు దొర్లినవి; వజళులు= నక్కలు; సర్వదిశలన్‌+అజుచెన్‌= అన్ని దిక్కులలోను 
అరచాయి; నభము= ఆకాశం; శర్కరన్‌+కురిసెన్‌= ఇసుక వాన కురిసింది (ఇవి అన్నీ అపశకునాలే). 


తాత్పర్యం: భూగోళం వణకింది, అమావాస్యా పర్వదినం కాకుండగనే సూర్యుడిని రాహువు పట్టుకొన్నాడు. కొండలు 
దొర్దాయి. నక్క లన్ని దిక్కులలో అరచాయి. ఆకాశంనుండి ఇసుక వాన కురిసింది. 


వ. మటథటియు నిర్దాతపాతప్రభృతి మహోత్సాతంబులు గలిగె; వాని నెల్ల ననుసంధించి గంధవహనందనుండు 

గాంధారీనందనుం జూపి ధర్మనందనున కిట్లనియె. 241 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; నిర్దాతపాత= పిడుగులు రాలుట; ప్రభృతి= మొదలయిన; మహా+ఉత్సాతంబులు 
కలిగెన్‌= అపశకునాలు కలిగాయి; వానిన్‌+ఎల్లన్‌= ఆ అన్నింటినీ; అనుసంధించి= కలిపికొని; గంధవహనందనుండు= 
వాయుసూనుడైన భీమసేనడు; గాంధారీనందనున్‌+చూచి= గాంధారి కొడుకైన దుర్యోధనుడిని చూచి; ధర్మనందనునకున్‌ 
ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో ఈవిధంగా అన్నాడు: 


తాత్సర్యం: ఇంకనూ పిడుగులు రాలటం మొదలైన అపశకునాలు కలిగాయి. వాటి నన్నిటినీ సమన్వయించి 
భీమసేనుడు దుర్యోధనుడిని చూపిస్తూ ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 


సీ, “అశ్రమంబున గెల్వ నగు నాకు జూపటు । గొనియాడం బోరాడి కూల్చి తొడలు 


పొడిసేసి యిన్నీచు( బొలియింతు మద్దదా ।; దండసముద్దండతావిభూతి 
యవధరింపుము; వీని యాయువు దెగటాటి; । నిక్కులపాంసను నిట్టు లేను 
గదిసియు. గ్రమ్మణం గరిపురంబునకుం బో । నిత్తునే? ధృతరాష్తుం డింక వగల 


ఆ. బొగులువాండు గాక! పోండిమితో నుండు । వా(డె? వీడ మనల వాలి పజుపం 
దొల్లి పడినపాటు లెల్ల వెలారింతు । నధిప! నీమనమున హర్ష మెసంగ.” 242 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! (ధర్మజా!); అ(శ్రమంబునన్‌= అనాయాసంగా; నాకున్‌+గెల్వన్‌+అగు= జయించగలను; 
చూపణు కొనియాడన్‌= చూచేవారు పొగడగా; పోరాడి కూల్చి= యుద్దంచేసి పడగొట్టి; తొడలు= తొడలను; పొడి+చేసి= 
నుగ్గునుగ్గుగా చేసి; ఈ+నీచున్‌= ఈ దుష్టుడిని; పొలియింతున్‌= చంపుతాను; మత్‌+గదాదండ= నాగదయొక్క; 
సముద్దండతావిభూతి= మిక్కిలి గొప్పదైన శక్తిని; అవధరింపుము= చూడుము; వీని= ఇతడియొక్క; ఆయువు+తెగటాటెన్‌= 
ఆయుస్సు నశించింది; ఈ+కులపాంసనున్‌= వంశానికి చెడు పేరు తెచ్చిన వీడిని; ఇట్టులు+ఏను+కదిసియున్‌= ఈ విధంగా 
నేను తలపడి; (క్రమ్మణిన్‌= మరల; కరిపురంబునకున్‌+పోనిత్తునే?= హస్తినాపురికి పోనిస్తావా?; ధృతర్మాష్టుండు+ఇంకన్‌ వలగన్‌+ 
పొగులువాండుగాక= ఇంక ధృతరాష్ట్రుడు దుఃఖాలతో కుమిలిపోగలడు; పోండిమితోన్‌+ఉండువాడె?= సౌఖ్యంతో ఉండగలడా?; 
నీ మనమునన్‌ హర్షము ఎసంగన్‌= నీ మనసునకు సంతోషం కలుగగా; వీండు= ఇతడు; మనలన్‌= మనలనందరను; వాలి= 
విజృంభించి; పయిపన్‌= కష్టపెట్టగా; తొల్లిపడిన పాటులు+ఎల్లన్‌= మునుపు పడిన కష్టాలనన్నింటినీ; వెలారింతున్‌= పొగొట్టుతాను. 


తాత్సర్యం: 'చూచేవారు పొగడగా అనాయాసంగా పోరాడి పడగొట్టి తొడలు పొడిచేసి ఈ నీచుడిని హతమారుస్తాను. 
నా గదాదండం యొక్క ఆధిక్యాన్ని చూడుము. వీడి యాయువు నశించింది. ఈ కులనాశకుని దగ్గరకు చేరిన నేను 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈ విధంగా మరల ఇతడిని హస్తినాపురికి పోనిస్తానా? ధృతర్మాష్టుడింక దుఃఖంతో కుములకుండా సంతోషంగా 
ఉండగలడా? వీడు మనలను అల్లరిపాలు చేయగా మనం పడిన కష్టాలన్నిటినీ ఓ రాజా! నీ మనసునకు సంతోషం 
కలిగేటట్టు పోగొట్టుతాను. 


వ. అని పలికి దుర్యోధనాభిముఖుం డై. 243 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పుచూ; దుర్యోధన+అభిముఖుండై= దుర్యోధనునకు ఎదురై. 


తాత్సర్యం: అని దుర్యోధనుడికి ఎదురై నిలిచి - (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. నెలి మాలి వీరి నీతండు | పటిచినపాటులకు( దగినఫల మగు నని “యి 
త్తెటి(గునకు నియ్యకొని చూ । పటువొగడ(గ నిన్ను నిపుడ పడవైచుటకున్‌. 244 


ప్రతిపదార్థం: నెజి మాలి= నీతి మాలి; వీరిన్‌= ఈ అందరను; ఈతండు= వీడు; పటిచిన పాటులకున్‌= పెట్టిన కష్టాలకు; 
తగిన ఫలము+అగున్‌+అని= సరియైన ఫలితం అవుతుందని; ఈ+తెజంగునకున్‌= ఈ పద్దతికి; ఇయ్యకొని= ఒప్పుకొని; 
చూపణు+పొగడంగన్‌= చూచే వారు కీర్తించగా; నిన్నున్‌; ఇపుడు+అ= ఇప్పుడే; పడవైచుటకున్‌= పడగొట్టటానికి. 


తాత్సర్యం: 'నీతిమాలి వీరి నందరినీ ఈ దుష్టుడు పెట్టిన కష్టాలకు తగినవిధంగా బుద్దిచెప్పుతాను.' అంటూ, 
'దుర్యోధనా! అందరూ పొగడుతూ ఉండగా నిన్ను ఇప్పుడే పడగొట్టటానికి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. అమరి యున్నా(డ; నాబారి కగ్గ మైతి; । పడుదుగా కింక; నీకు నెక్కడకు( బోవ 
వచ్చు? ననవుడు నిది 'యేల పెచ్చు పెరిగి । యాల మెడసేసి యనిలజ! ప్రేలె దిట్లు?' 245 


ప్రతిపదార్థం: అమరి+ఉన్నా(డన్‌= సిద్దంగా ఉన్నాను; నాబారికిన్‌+అగ్గము+ఐతి(వి)ి= నా హింసకు చిక్కావు; పడుదు(వు)+ 
కాక= చస్తావు గాక; ఇంకన్‌ నీకున్‌+ఎక్కడకున్‌+పోవన్‌ వచ్చున్‌?= ఇక నీవే దిక్కుకు పోగలవు?; అనవుడున్‌= అనగా; 
అనిలజ!= ఓ భీమా!; ఇది ఏల?; పెచ్చుపెరింగ= షే(ట్రేగ; ఆలము+ఎడన్‌+చేసి= యుద్దం మాని; ఇట్టు (ప్రేలెదు?= ఈ విధంగా 
వాగుతున్నావు? 


తాత్సర్యం: నేను సిద్దంగా ఉన్నాను. నా చేతికి చిక్కావు. ఇంక నీవెక్కడకు పోగలవు? నీకేది దిక్కు?” అని భీముడు 
అనగా, 'ఓ భీమసేనా! ఎందుకు పేట్రేగి ప్రేలుతున్నావు? యుద్దానికి ఆలస్యం చేస్తున్నావు?" 
వ. అని కురువిభుండు వెండియు నిట్లనియె. 246 


ప్రతిపదార్థం: అని= అంటూ; కురువిభుండు= దుర్యోధనుడు; వెండియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అంటూ దుర్యోధనుడు ఇంకా ఈ విధంగా పలికాడు. 


క “పలుకుల వెటిపించెద వా । కొలందియె? దుర్యోధనుం డకుంరితబాహా 
బలు డిదె యవలీల నినుం । బొలియించెడి(; బలుకు లుడిగి పోరాడు ధృతిన్‌. 247 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 293 


ప్రతిపదార్థం: పలుకులన్‌= మాటలతో; వెజపించెదవు= భయపెట్టుతున్నావు; ఆ కొలందియె?= అంతేనా?; దుర్యోధనుండు; 
అకుంఠిత బాహాబలు(డు= మొక్కవోని భుజబలంఉన్నవాడు; ఇదె= ఇపుడే; అవలీలన్‌= అనాయాసంగా; నినున్‌+పొలియించెడిన్‌= 
నిన్ను చంపుతున్నాడు; పలుకులు+ఉడిగి= మాటలు మాని; ధృతిన్‌= ధైర్యంతో; పోరాడు(ము)= యుద్దం చేయుము. 


తాత్పర్యం: 'మాటలతో బెదిరిస్తున్నావు. అంతమా(త్రమేనా? కుంటుపడని భుజబలంతో దుర్యోధను డిదే అనాయాసంగా 
నిన్ను చంపగలడు. మాటలు మాని ధైర్యంగా యుద్దం చేయుము. 


శా. వ్యూహాభావము సూచి నన్నసదుగా నూహించెదో భీమ! మ 
ద్ధాహాచండిమసారదుర్దమగదాదండంబు దృష్యద్ధవ 
ర దె ల 
ద్దేహోల్లాసము నెట్లు దీనదశకుం దే నోర్టునో చూడుమీ! 
యాహా పుట్టెడు లా(తి చూపటికు; హాహా పుట్టు మీ వారికిన్‌. 248 


ప్రతిపదార్థం: భీమ!= ఓ భీమోేనా!; వ్యూహా+అభావము+చూచి= సైన్యంలేకుండాన్ని చూచి; నన్నున్‌+అసదుగాన్‌+ ఊహించెదో?= 
నన్ను బలహీనుడిగా భావిస్తున్నావా?; మత్‌+బాహా చండిమసార= నా భుజబలంయొక్క శక్తి; దుర్తమ= అణచరాని; గదాదండంబు= 
గదాయుధం; దృష్యత్‌= గర్వించిన (బలంచేత); భవద్దేహ+ఉల్ద్లాసమున్‌= ఒడలి ఉత్సాహాన్ని; ఎట్టు దీనదశకున్‌+తేన్‌+ఓపునో= 
ఏ విధంగా శోచనీయమైన స్థితికి తెస్తుందో; చూడుమీ!= చూడుమా!; లాంతి చూపజకున్‌= ఇతరులైన చూపరులకు; ఆహా 
పుట్టెడున్‌= ఆశ్చర్యం కలుగుతుంది; మీవారికిన్‌= మీవారందరికీ; హాహా పుట్టున్‌= దుఃఖం కలుగుతుంది. 


తాత్సర్యం: నాకు సేనా సమూహం లేకుండటాన్ని చూచి నన్ను బలహీనుడవనుకొన్నావా? భీమసేనా! నా 
భుజబలసారమైన గదాదండం జయించరానిది. గర్వంతో నిండిన ఉత్సాహంతో కూడిన నీ శరీరాన్ని ఏ విధంగా 
దీనస్థితికి తెస్తుందో చూడుము. అది చూచే ఇతరులకు ఆశ్చర్యం కలుగుతుంది. మీవారందరికీ దుఃఖం కలుగుతుంది. 


ఉ. నా కెదురై పినాకియు( బినాకము వట్టక యుద్దతిన్‌ గదా 
భీకరవృత్తి చూపుటకు. బేర్చిన నెక్కుడు వేర్చి చీరికిం 
గైకొన కే పడంచి భుజగర్వసమున్నత్రి నిర్వహింతు; నీ 
కే కడ డాంగ వచ్చు? గద నే నని సేయుటకుం గడంగినన్‌.' 249 


ప్రతిపదార్థం: గదన్‌= గదతో; ఏను= నేను; అని+చేయుటకున్‌+కడంగినన్‌= యుద్దం చేయటానికి మొదలుపెట్టితే; నాకున్‌+ 
ఎదురై= నన్నెదుర్కొని; పినాకియున్‌= ఈశ్వరుడుకూడా; పినాకము+పట్టక= పినాకమనే వింటిని పట్టుకోకుండా; ఉద్దతిన్‌= 
గర్వంతో; గదా భీకరవృత్తిన్‌= భయంకరమైన గదయొక్క చేష్టను; చూపుటకున్‌= ప్రదర్శించుటకు; పేర్చినన్‌= విజృంభించగా; 
ఎక్కుడు పేర్చి= మిక్కిలి విజృంభించి; చీరికిన్‌+కైకొనక= లెక్కచేయకుండా; ఏపు+అడంచి= పొగరును పోకార్చి; భుజగర్వసమున్నతి 
నిర్వహింతున్‌= భుజములయొక్క గర్వాధిక్యాన్ని (ప్రదర్శిస్తాను; (ఇపుడు) నీకున్‌+ఏకడన్‌+డాంగన్‌+వచ్చున్‌= నీవు ఎక్కడ 
దాగటానికి సాధ్యమౌతుంది? 


తాత్సర్యం: నేను గదతో యుద్దం చేయటం మొదలుపెట్టితే ఈశ్వరుడు కూడా తన ధనుస్పయిన పినాకమును 
పట్టుకోకుండా భయంకరమైన గదాయుద్దానికి విజృంభిస్తే, నేను అంతకంటె ఎక్కువ విజృంభించి లెక్క చేయకుండా 
శత్రువు పొగరును పోకార్చి భుజబలగర్వాధిక్యమును నడుపుతాను. నీ వెక్కడ దాగగలవు?' 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: అతిశయోక్తి, కావ్యార్థాపత్తి, 
వ. అని మణటియును. 250 


పతిపదారం:; అని మతియును= అంటూ ఇంకను. 
ర్త న్‌ ఇ 


తాత్సర్యం: అంటూ ఇంకా. 


క _ 'గదంగయ్య మెన్న(డొకొ చే । యుదు భీమునితోడ? ననుచు నుల్లంబున. గో 
రుదు నెపుడు; నిప్పుడు నా । కది యొదవెన్‌ విధికృతిం; గృతార్జుండ నైతిన్‌. 251 


ప్రతిపదార్థం: భీముతోడన్‌= భీముడితో; గదన్‌= గదతో; కయ్యము= యుద్దం; ఎన్నండొకో?= ఏ దినమో?; చేయుదున్‌= 
చేసెదను; అనుచున్‌= అంటూ; ఉల్లంబునన్‌= మనసులో; ఎప్పుడున్‌= అన్నివేళలా; కోరుదున్‌= కోరుకొంటాను; విధికృతిన్‌= 
(బ్రహ్మ పనివలన; ఇప్పుడు నాకున్‌+అది+ఒదవెన్‌= ఈ సమయాన నాకది సిద్దించింది; కృతార్ణుండన్‌+ఐతిన్‌= ధన్యుడనయ్యాను. 


తాత్సర్యం: గద చేతబట్టి భీమసేనుడితో యుద్ద మెపుడు చేస్తానా? - అని నా మనసులో ఎప్పుడూ కోరుకొంటాను. 
విధివశాన ఇపుడు నా కది సిద్దించింది. ధన్యుడనయ్యాను. 


వ. నీ విట చక్కనయి రమ్ము 252 


ప్రతిపదార్థం: నీ విట చక్కనయి రమ్ము= నీవు+ఈ కడకు సరిగా రమ్ము. 


తాత్సర్యం: నీవు ఇక్కడకు సిద్దంగా రమ్ము. 
చ. అన విని యెల్లవారు భవదాత్మజు మెచ్చి నుతించి; రయ్యశో 
ధను. డరివీరు లట్లు ప్రథితంబుగ దన్‌ బొగడం బ్రమోది యై 


వినుచు( బ్రవర్ణితం బయిన వీరగుణంబున నుల్లసిల్లె నా 
తనిపయి భీము డుద్యతగదాస్సురణన్‌ నడచెన్‌ నరేశ్వరా! 253 


ప్రతిపదార్థం: నరేశ్వరా!= ఓ రాజా!; అనన్‌ విని= అనగా విన్నవారై; ఎల్లవారున్‌= అందరునూ; భవదాత్మజున్‌= నీ 
కుమారుడైన దుర్యోధనుడిని; మెచ్చి= మెచ్చుకొని; నుతించిరి= కీర్తించారు; ఆ+యశోధను(డు= ఆ కీర్తిసంపన్నుడు; 
అరివీరులు= శత్రువీరులు; అట్టు= ఆ విధంగా; ప్రథితంబుగన్‌+తన్‌+పొగడన్‌= ప్రఖ్యాతిగా తనను పొగడగా; ప్రమోది ఐ= 
సంతోషం కలవాడై; వినుచున్‌= వింటూ; (ప్రవర్ణితంబు+అయిన= పెరిగిన; వీరగుణంబునన్‌= శౌర్యంతో; ఉల్లసిల్లెన్‌= 
సంతోషించాడు; ఆతని పయిన్‌= ఆతడి మీదకు; భీముండు= భీమసేనుడు; ఉద్యతగదాస్సురణన్‌= పైకెత్తిన గదయొక్క 
స్ఫూర్తితో; నడచెన్‌= తలపడటానికి నడచాడు. 


తాత్సర్యం: (దుర్యోధనుడు యుద్దానికి సిద్దమై రమ్ము) అనగా విని అందరూ అతడిని మెచ్చుకొని పొగిడారు. 
ధృతరాష్ట్రమహారాజా! ఆ కీర్తిసంపన్నుడు (దుర్యోధనుడు) శత్రువీరులు ఆవిధంగా ప్రఖ్యాతిగా తనను పొగడగా 
ఆనందించి వింటూ వీరత్వపు పెంపుతో ఉల్లసిల్లినాడు. ఆతనిపై భీమసేనుడు గద పైకెత్తి నడచినాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 295 


వ. అప్పుడు కుంజరబృంహితంబులును హయహేషలునుం జెలంగె; నిట్లు తన మీద నడచు వడముడిం జూచి 
నీకొడు కదల్లుచు గదాసముల్లాసంబు భాసమానంబుగ వీ(క నెదుర్కొని తాంకిన. 254 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయాన; కుంజరబృంహితంబులును= ఏనుగుల ఘీంకారశబ్దాలున్నూ; హయహేషలును= 
గుర్రాల సకిలింతలున్నూ; చెలంగెన్‌= ఒప్పినవి; ఇట్టు= ఈ విధంగా; తనమీ(దన్‌ నడచు= తనపైకి దూకుతున్న; వడముడిన్‌+ 
చూచి= భీమసేనుడిని చూచి; నీ కొడుకు= నీ కుమారుడు; అదల్బుచున్‌= బెదరిస్తూ; గదాసముల్లాసంబు= గదతో కూడిన 
సంతోషం; భాసమానంబుగన్‌= (ప్రకాశించగా; వీ(కన్‌+ఎదుర్కొని తాంకినన్‌= పరాక్రమంతో ఎదుర్కొని తాకగా. 


తాత్సర్యం: ఆ సమయాన ఏనుగుల ఘీంకారాలూ, గుర్రాల సకిలింతలూ ధ్వనించాయి. ఈ (ప్రకారంగా తనమీదకు 
దూకుతున్న భీమసేనుడిని చూచి, నీ కుమారుడు బెదరిస్తూ గదతో కూడిన సంతోషపు వెలుగుతో పరాక్రమంతో 
ఎదుర్కొని తాకగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


భీమసేన దుర్యోధనుల గదాయుద్దము (సం. 9-56-1) 


(ఈక 


చండగదాపరస్పర ఘట్టనంబుల । మింట. బె ల్లదరడుమంటగముల' 
బరమఘోరము లగు పదతాడనంబుల । నొలయు వసుంధరాచలనములను 
నుద్ధటక్రోధ సముద్రేకముల( జూడ్కు। లం దుల్లసిల్లెడు నరుణరుచుల 
దారుణధ్వను లగుతర్ణనలీలల( । బరంగుపర్వత గుహాప్రతిరవముల 


తే. ననిమిషుల దృష్‌ట్లు మిటుమిట్లు గొనంగ భుజగ । పతియు. గూర్మంబు సంకటపడ6గ6 దరణి 
కిరణములు వెల్కం బాఅ దిక్కరులు బెదర । నొప్పె నత్తొలితాకు మహోగ్ర మగుచు. 255 


ప్రతిపదార్థం: చండగదా= భయంకరమైన గదల; ఘట్టనంబులన్‌= రాపిడులతో; మింటన్‌= ఆకాశాన; పెల్టు+అడరెడు= 
మిక్కిలి ఎక్కువైన; మంట గములన్‌= మంటల గుంపులచేతను; పరమ ఘోరములు+అగు= మిక్కిలి భయంకరాలు+అయిన; 
పదతాడనంబులన్‌= కాళ్ళతో కొట్టటంవలన; ఒలయు వసుంధరాచలనములను= భూకంపములచేతను; ఉద్భట(క్రోధ 
సము ద్రేకములన్‌= ఎక్కువైన కోపంతో కూడి ఉ(ద్రేకాలతో; చూడ్కులందున్‌= చూపులలో; ఉల్లసిల్లెడు= ఒప్పే; అరుణరుచులన్‌= 
ఎర్రని కాంతులచేతను; దారుణధ్వనులు+అగు= భయంకరమైన శబ్దములుగల; తర్జనలిలలన్‌= బెదరింపులతో; పరంగు= 
వ్యాపించిన; పర్వతగుహా ప్రతిరవములన్‌= కొండగుహల (ప్రతిధ్వనులచేతను; అనిమిషుల దృష్‌ట్టు= రెప్పపాటులేని దేవతల 
చూపులు; మిఖుమిట్టు+కొన(గన్‌= చెదరిపోగా; భుజగపతియున్‌= ఆదిశేషుడును; కూర్మంబున్‌= ఆదికూర్మమును (భూమిని 
మోయునటువంటి తాబేలు); సంకట పడంగన్‌= కష్టపడగా (కలతనందగా); తరణి కిరణములు= సూర్యకిరణాలు; వెల్కన్‌+పారన్‌= 
(వెలుక+పాటు) వెలవెలబోగా; దిక్కరులు బెదరన్‌= దిగ్గజాలు బెదిరిపోగా; ఆ+తొలితాకు= ఆ తొలిసారి ఎదుర్కొనటం 
(తొలిదెబ్బ); మహా+ఉ(గ్రము+అగుచున్‌= మిక్కిలి భయంకరంగా; ఒప్పెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: భయంకరమైన గదలయొక్క తాకిడులతో, ఆకసంలో ఎక్కువగా మండే మంటల గుంపుచేత, మిక్కిలి 
ఘోరమైన కాలితాకిడికి భూకంపంతోను, ఎక్కువైన కోపం యొక్క ఉద్రేకాలతో ఎగ్రని కంటి కాంతులచేతను, 
భయంకరమైన శబ్దాలు కలిగిన బెదరింపులతో (ప్రతిధ్వను లిచ్చే కొండ గుహలచేతను, రెప్పపాటులేని దేవతల 
చూపులు బెదరిపోయేటట్టుగాను, భూభారం వహిస్తున్న ఆదిశేషుడు, తాబేలు కష్టపడేటట్టుగాను సూర్యకిరణాలు 
వెలవెలపోయేటట్టుగాను, దిగ్గజాలు భయపడగా, ఆ తొలితాకు భయంకరంగా ఒప్పింది. 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: అతిశయోక్తి 


వ. ఇట్లు తలపడి మండలప్రచార వివిధ ప్రకారంబులం బుడమికిం జిత్రగదాసారణ బహుభంగుల నింగికిం 
గ్రొత్త యొ ప్పాలయం దమలావును వేగంబును నేర్పును దర్పంబును జూపటికు వెజంగు. బుట్టింప 
నంతకంతకు నెక్కుడగు మదంబులం బొదలెడు బాహుదండంబుల బలనైపుణంబు లగ్గింపం బేర్చు బీరంబుల 
నొండొరుల సంరంభంబుల సరకుగొనక యక్కురుపాండవపుంగవులు జంభవాసవులచందంబునం 
బెనంగినం బలుదెటింగు లైన గదా ప్రహతులం దునియలు( బజీయలు€ దుముళ్ళునై సీసకంబులు 
కత్తళంబులు ధరాతలంబునం దొఅంగి; నట్టియెడ. 256 


ప్రతిపదార్థం: ఇట్టు తలపడి= ఈ విధముగా ఎదుర్కొని; మండల (ప్రచార వివిధ 'ప్రకారంబులన్‌= వలయాకారంగా విధాలుగా 
తిరుగుతూ; పుడమికిన్‌= భూమికి; చిత్ర+గదా+ఆసారణ+బహుభంగులన్‌= గదను (త్రిప్పటంలో అనేకవిధాల చిత్రమైన 
పద్దతిలో; నింగికిన్‌ (క్రొత్త ఒప్పు+ఒలయన్‌= ఆకసానికి (క్రొత్తసొగసు రాగా; తమ లావును వేగంబును= తమ తమ బలము, 
త్వర; నేర్పును దర్పంబును= (ప్రజ్ఞయు, గర్వంబును; చూపజకున్‌ వెజంగు+పుట్టింపన్‌= చూచేవారికి ఆశ్చర్యం కలిగించగా; 
అంతకున్‌+అంతకున్‌; ఎక్కుడు+అగు మదంబులన్‌ పొదలెడు= ఎక్కువైన గర్వాలతో ఒప్పిన; బాహుదండంబుల= దండములవంటి 
భుజాలయొక్క; బలనైపుణంబులు+అగ్గింపన్‌= బలం, నేర్పరితనం మెచ్చుకొనగా; పేర్చు= విజృంభించే; బీరంబులన్‌= 
ప్రగల్భాలతో ఒండొరుల సంరంభంబులన్‌= ఒకళ్ళుకళ్ళు గొప్పును లెక్కచేయక; ఆ+కురుపాండవ పుంగవులు= ఆ కురువంశ 
పాండవ్రేష్టులు; జంభవాసవుల చందంబునన్‌= జంభాసుర ఇం[ద్రులవలె; పెనంగినన్‌= పోట్టాడగా; పలు తెజంగులు+ఐన= 
అనేక విధాలైన; గదాప్రహతులన్‌= గదల దెబ్బలచేత; తునియలున్‌= ముక్కలుగను; పజియలున్‌= బద్దలుగను; తుముళ్ళును+ఐ= 
చిన్నముక్కలుగను మారి; సీసకంబులు= కిరీటాలు; కత్తళంబులు= కవచాలు; ధరాతలంబునన్‌= భూమిపైన; తొజంగెన్‌= 
దొర్జాయి; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఈ విధంగా ఎదుర్కొని, చక్రాకారంగా పలురకాలుగా విచిత్రంగా గదలను (త్రిప్పుతూ, భూమికి 
ఆకాశానికి ఒక (క్రొత్త సొగసు ఒప్పేటట్టుగా తమ బలాన్ని వేగాన్ని తెలివిని గర్వాన్ని చూచేవారికి ఆశ్చర్యం 
కలిగేటట్టుగా అప్పటప్పటికి ఎక్కువైన అహంకారంతో ఒప్పిన భుజబలం యొక్క నేర్పరితనాన్ని పొగడగా విజృంభించి, 
వీరత్వంతో ఒకరు మరియొకరి ఉత్సాహాన్ని లెక్కచేయక, ఆ కౌరవ పాండవశ్రేష్టులు జంభేంద్రుల వలె పోట్లాడగా 
పలు రకాలైన గదల దెబ్బలచేత ముక్కలు ముక్కలైన కిరీటాలు, కవచాలు భూమిమీద దొర్జాయి. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


మ. _జకది క్కుద్దతి( బూని యొండుదెస వ్రేయున్‌ మేను వంచించి వ్రేం 
తకు దప్పన్‌ వడివ్రేయు నొడ్డనమునం దప్పించి వేగంబు గుం 
దక నొప్పించు జలం బెలర్చంగ గదాదండంబు దూలించు.€ బాం 
డుకుమారుం డుటి కట్లు కౌరవవిభుండుం గేలి సల్పుం దగన్‌. 257 


ప్రతిపదార్థం: ఒక దిక్కు+ఉద్ధతిన్‌+పూన్చి= ఒక వంక గర్వంతో చూపి; ఒండు దెసన్‌ (వ్రేయున్‌= ఇంకో దిక్కునకు విసరును; 
మేను వంచించి= ఒడలను తప్పించి; వ్రేంతకున్‌= వేసిన దెబ్బకు; తప్పన్‌= తప్పిపోగా; వడిన్‌ వ్రేయున్‌= శీఘ్రంగా దెబ్బకొట్టును; 
ఒడ్డనమునన్‌ తప్పించి= వ్యూహం నుండి తప్పించి; వేగంబు+కుందక= తొందర తగ్గకుండా; నొప్పించున్‌= బాధపెట్టుతాడు; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 297 


చలంబు= మాత్సర్యం; ఎలర్బంగన్‌= తెలియగా; గదాదండంబున్‌= గదను; తూలించున్‌= ఆడించును; పాండు కుమారుండు= 
భీమసేనుడు; ఉజక= లక్ష్యపెట్టక; అట్టు= అదే (ప్రకారంగా; కౌరవవిభుండున్‌= దుర్యోధనుడుకూడ; తగన్‌= తగినట్టుగా; 
కేళిసల్పున్‌= యుద్దక్రీడను చేశాడు. 


తాత్పర్యం: ఒక ప్రక్కకు చూపి మరొక (ప్రక్కకు వేస్తూ శరీరాన్ని తప్పించి దెబ్బ తప్పగా శీఘ్రంగా వేస్తూ వ్యూహం 
నుండి తప్పించి త్వరతగ్గకుండా బాధిస్తూ, మత్సరం అతిశయించగా గదాదండాన్ని ఆడిస్తూ భీమసేనుడు అట్టా 
దూకగా, దుర్యోధనుడు కూడా తగినట్టుగా యుద్దం చేశాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి 


వ.  మథియును శిక్షావిశేషంబులు వెలయ నుల్లసిల్లి. 258 


న 


ప్రతిపదార్థం: మజియును= ఇంకను; శిక్షావిశషంబులు= తమ తమ అభ్యాసాల యొక్క గొప్ప; వెలయన్‌= ప్రఖ్యాతంకాగా; 
ఉల్లసిల్లి= విజృంభించి. 
౧౪9 ౦౮ 


తాత్పర్యం: ఇంకా ఇరువురూ తమ తమ విద్యాభ్యాసాలు (ప్రకాశించగా విజృంభించి. 


మ. గదతోడన్‌ గద చుట్టి రాం దిగుచుచున్‌ గం డొప్ప లంఘించి మా 
టు దెసల్‌ గైకొనుచుం గడంగి పలుమాటుం దాంకుచుం బాయుచుం 
బదబాహాకటిమధ్యవక్షముల సంభావ్యత్వరాచిత్రితో 
న్మదనానాగతరేఖలన్‌ మెబియ భీమత్వత్సుతుల్‌ దీప్త లై. 259 


ప్రతిపదార్థం: గదతోడన్‌ గద చుట్టిరాన్‌= గదతో గద తిరిగి రాగా (అనగా త్రిప్పెడు గదతో మరియొకని గదకూడ 
త్రిప్పుచు); తిగుచుచున్‌= లాగుతూ; గండు+ఒప్పన్‌= మగటిమి అతిశయించగా; లంఘించి= దూకి; మాజుదెసన్‌ కైకొనుచున్‌= 
దిక్కులు మారుస్తూ; కడంగి= ప్రయత్న పూర్వకంగా; పలుమాజున్‌= అనేక పర్యాయాలు; తాంకుచున్‌ పాయుచున్‌= 
తగులుతూ దూరమౌతూ; పద= పాదాలు; బాహా= చేతులను; కటిమధ్య= నడుముఖాగాన; వక్షములన్‌= గుండెలలోను; 
సంభావ్యత్వరా= కలిగే సంభ్రమంతో; చిత్రిత= బొమ్మవలె; ఉన్మద= దర్పంయొక్క; నానాగత రేఖలన్‌= అనేక విధాలైన 
గుర్తులతో; మెజయ= ప్రకాశించే; భీమ= భీమసేనుడును; త్వత్‌+సుతుల్‌= నీ కుమారుడును; దీప్తులై= వెలుగుతూ. 


తాత్సర్యం: గదతో గద చుట్టుకొని రాగా లాగుతూ, మగటిమి అతిశయించగా దూకుతూ, ప్రక్కదిక్కులు చూస్తూ, 
ప్రయత్నంతో అనేక పర్యాయాలు ఒకరిని మరొకరు తాకుతూ, దూరంగా పోతూ, పడగా భుజాలను, నడుము 
మధ్యభాగాన గుండెపైన వేగిరపాటుతో కూడిన బొమ్మ గీసినట్టు అనేక రకాలైన చేష్టలతో, దర్చంతో మెరిసే 
భీమసేనుడూ, నీ కుమారుడూ ప్రకాశించినవారై - (తరువాతి పద్యంతో న్వయం.) 


విశేషం: అలం: స్వభావోక్తి. ఇక్కడ 'మెజయు” క్రియకాదు. ధాతుజ విశేషణం. 


ఉ.  తప్పినయప్లు వ్రేటు దము దాంకినయప్ప డనేక భంగులై 
యొప్పలు బల్పులున్‌ మెజియ నుల్లములన్‌ సకలాంగకంబులం 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


గప్పం దలిర్చు కోపములఈ గ్రమ్మెడు రక్తములన్‌ సురవ్రజం 

బప్పటి కప్పు వింత యగునచ్చెరు వొంద6గ6 బోరి రేపునన్‌. 260 
ప్రతిపదార్థం: తప్పినఅప్టు= తమ గురి తప్పినప్పుడు; (వ్రేటు= దెబ్బ; తమున్‌+తా(కిన అప్టు= తమను తాకినప్పుడు; అనేక 
భంగులు+ఐ= నానావిధాలుగా; ఒప్పులు బల్పులున్‌= ఒప్పుట అధిక్యాలూ; ఉల్లములన్‌= మనసులలో; మెజయన్‌= (ప్రకాశించగా; 
సకల+అంగకంబులన్‌ కప్పన్‌= శరీరాలలోని అన్ని భాగాలను (క్రమ్ముకోగా; తలిర్చు కోపములన్‌= కానవచ్చే కోపాలతోను; 
క్రమ్మెడు రక్తములన్‌= [క్రమ్ముకున్న నెత్తుటితోను; అప్పటికప్పుడు= వెనువెంటనే; సురవ్రజము= దేవతాసమూహం; వింత 
అగు= వింత అయిన; అచ్చెరువు+ఒందంగన్‌= ఆశ్చర్యాన్ని పొందగా; ఏపునన్‌ పోరిరి= పరాక్రమంతో పోట్లాడినారు. 


తాత్పర్యం: తమ గురిపెట్టిన దెబ్బ తప్పినప్పుడు ఆ దెబ్బ తమను తాకినప్పుడు అనేకవిధాలయిన ఒప్పు, బలుపు 
వికసించగా మనస్సులను, శరీరంలోని భాగాలన్నీ కప్పుకొనగా చిగిర్చిన కోపాలవలన (క్రమ్ముకొనే నెత్తుటిని చూచి 
దేవతా సమూహాలు ఆశ్చర్యంతో అప్పటికప్పుడు వింతగా చూస్తుండగా పౌరుషంతో యుద్దం చేశారు. 


విశేషం: అలం: స్వభావోక్తి 
వ. ఆ సమయంబున. 261 
తాత్సర్యం: అప్పుడు. 
సీ. వితతవీరాగ్రహావేశాదిదర్చిత | చిత్తులై యొండొరు నొత్తరించు 
నుగ్రమహోద్ధతి నుద్ధటాటోపతీ | వ్రములగు సమరవిభ్రమము లంగ 


సంగతంబులు గాగ జయవాంఛనాత్మర । క్షణములవలని నైపుణము లెడలు 
టయు, ననర్గళ నిరూఢప్రహారంబులం । దంద బెట్టిరువురయందు సూడు 


తే.  పడంగందాంశిన శోణిత ప్రసరణంబు । నిరతిశయ మైన వెడ సోలి నిలిచి గదలు 
వామకరముల నూందియు వారు మగుడ(। బోరి కెలయుట నిర్ణరాద్దుతము సేసె. 262 


ప్రతిపదార్థం: వితత= విస్తారమైన; వీర= వీరత్వమును; ఆ(గ్రహ+ఆవేశ= కోపం, ఉద్వేగం; ఆది= మొదలైన దానిచేత; దర్పిత 
చిత్తులు+ఐ= గర్వంతో కూడిన మనస్సు కలవారై; ఒండొరున్‌= ఒకరికొకరు; ఒత్తరించున్‌= అతిశయించును(ఆక్రమించును); 
ఉ(గ్రమహా+ఉద్దతిన్‌= భయంకరమైన దర్పంతో; ఉద్భట ఆటోప తీవ్రములు+అగు= గర్వముయొక్క ఆర్భాటంచేత తీవ్రములైన; 
సమరవిభ్రమములు= యుద్దపు చేష్టలు; అంగసంగతంబులు కాంగన్‌= శరీరంతో కూడి ఉండగా; జయవాంఛన్‌= జయంపై 
కోరికతో; ఆత్మరక్షణముల వలని= తననుతాను కాపాడుకొనే; నైపుణములు= నేర్చరితనాలు; ఎడలుటయున్‌= పోవటమును; 
అనర్గళ= అడ్డులేని; నిరూఢ (ప్రహారంబులు= గట్టిదెబ్బలు; అందంద= అక్కడక్కడ; ఇరువుర అందున్‌= భీమదుర్యోధను 
లిద్దరియందును; బెట్టు= మిక్కిలి; సూడుపడ(గన్‌= గాయమయ్యేటట్టు; తాంకినన్‌= తగులగా; శోణిత-ప్రసవణంబు= 
రక్తస్రావం; నిరతిశయము+ఐనన్‌= ఎక్కువకాగా; వెడ= ఇంచుక; సోలి= మూర్చిల్లి; నిలిచి= ఆగి; గదలు= చేలియందలి 
గదాయుధాలు; వామకరములన్‌+ఊ(దియున్‌= ఎడమచేతులతో నొక్కిపట్టియు; వారు; మగుడన్‌+పోరికిన్‌+ఎలయుట= మరల 
యుద్దమునకు ప్రయత్నించుట; నిర్భర+అద్భుతము చేసెన్‌= ఎక్కు వైన ఆశ్చర్యాన్ని కలిగించింది. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 299 


తాత్సర్యం: విస్తారమైన వీరత్వంతో కోపావేశాలతో మదించిన మనస్సులతో ఒకరినొకరు తప్పించుకొంటూ 
భయంకరమయిన గర్వాధిక్యం, ఆర్భాటపు ఆధిక్యం కలిగిన యుద్దపు వికారాలు శరీరంతో కలసిపోగా జయవాంఛతో 
తమను కాపాడుకొనే నేర్పరితనం సడలిపోగా సాటిలేని గదలయొక్క దెబ్బలవలన అక్కడక్కడ ఇద్దరి శరీరాలలో 
గాయాలు తగులగా ఆ గాయాలనుండి కారే నెత్తురు వలన ఇంచుక సొమ్మసిల్లి నిలిచి గదలను ఎడమచేతితో 
ఊదుకొని కూడా మరల వారు యుద్దానికి ప్రయత్నించటం మిక్కిలి అద్భుతంగా కానవచ్చింది. 


విశేషం: అలం: స్వభావోక్తి 
వ. ఇట్లు ధైర్యధుర్యోత్సాహంబులం బొదలి. 263 
తాత్సర్యం: ఈ విధంగా ధైర్యంతోడి ఉత్సాహంతో ఒప్పి. 


శా. రౌద్రోల్లాసము మూర్తి సంకలన ఘోరంబై పొరిం బేర్ణె నా 

నుద్రిక్తం బగునూత్నరక్తమున మగ్యోన్మగ్నతం బొల్లి త 

ర్హ్లద్రూపోగ్రగదాయుగంబు విసరత్సంధ్యాంబుదద్వంద్వభా 

స్వద్రేఖాలలితంబు చెన్నువడసెన్‌ వారిద్దజుం బోరంగన్‌. 264 
ప్రతిపదార్థం: వారు+ఇద్దజున్‌= భీమదుర్యోధను లిరువురూ; పోరంగన్‌= యుద్దం చేస్తూ ఉండగా; రౌ(ద్ర+ఉల్లాసము= 
కోపముయొక్క ఉత్సాహం; మూర్తి సంకలన ఘోరంబు+ఐ= ఆకారంతో కూడుకొనియుండుటచేత భయంకరమై; పారిన్‌ 
పేర్చెన్‌*నాన్‌= మిక్కిలి అతిశయించినదా అన్నట్టు; ఉ(ద్రిక్రంబు+అగు= ఉద్రేకంతో కూడిన; నూత్నరక్తమునన్‌= (క్రొత్తనెత్తుటిలో; 
మగ్న+ఉన్మగ్నతన్‌+పొల్చి= మునిగి తేలటంతో ఒప్పి; తర్ణత్‌+రూప= భయపెట్టుచున్న ఆకారంచేత; ఉ(గ్రగదాయుగంబు= 
భయంకరమైన గదల జంట; విసరత్‌= విశేషంగా కదలుతున్న; సంధ్యా+అంబుద= సంధ్యాకాల మేఘాల; ద్వంద్వ= జంటయొక్క; 
భాస్వత్‌+రేఖా - లలితంబు= (ప్రకాశిస్తున్న విలాసంచేత మనోహరమయినది; చెన్ను+పడసెన్‌= అందం పొందింది. 


తాత్సర్యం: ఆకృతి వహించిన రౌద్రంయొక్క ఉత్సాహం రూపందాల్బటంచే భయంకరంగా యుద్దంలో 
విజృంభించినదా? అన్నట్లు వెలికి వచ్చే క్రొత్తనెత్తుటిలో మునిగి తేలటంతో ఒప్పి బెదరించుచున్న తగిన భయంకరమైన 
గదల జంట సంధ్యాకాలంలో వ్యాపించిన మేఘాల జతయొక్క (ప్రకాశించే రేఖలచేత వారిద్దరు పోట్లాడగా అందాన్ని 
సంతరించుకొన్నది. 


విశేషం: ఉత్రేక్ష ఉపమ. 


క. సుర లచఛ్చెరువును మెచ్చును । బిరికొనుచిత్తములతోడం బెద్దయు( బ్రొ ద్ద 
య్యిరువుర గెలుపోటమి తెటి( । గరసి నిరూపింపనేరరైరి నరేంద్రా! 265 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ఓ రాజా!; సురలు= దేవతలు; అచ్చెరువును= ఆశ్చర్యమూ; మెచ్చును= మెప్పుకోలూ; పిరికొను 


చిత్తములతోడన్‌= పెనవేసుకొన్న మనస్సులతో; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; ఆ+ఇరువుర గెలుపు, ఓటమి తెజంగు+అరసి= 
ఆ ఇద్దరి యొక్క జయాపజయాల విధమును గుర్తించి; నిరూపింపనేరరైరి= చెప్పలేకపోయారు. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: ఓ రాజా! దేవతలు ఆశ్చర్యాన్ని, మెప్పును సెనవేసుకొన్న మనస్సులతో చాలాసేపు వారిద్దరి 
జయాపజయాలను చూచి ఇదమిత్సమని నిర్ణయించలేకపోయారు. 
తే. అప్పు డప్పుడ తలపడినట్టు లప్ప । డేచి విలసిల్లు మేనుల యెట్టచెలువు 

గలయం బూచిన నడ మ్రైదువులం దలంప(। బట్టుగా నొప్పె నధిప! నీపట్టిదోయి. 266 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; అప్పుడప్పుడ తలపడినట్టులు= అపుడపుడే ఎదురుకొన్నట్లుగా; అప్పుడు= ఆ సమయాన; 
ఏచి= విజృంభించి; విలసిల్దుమేనుల= (ప్రకాశించే శరీరాలయొక్క; ఎజ్జచెలువు= ఎగ్రని అందం; కలయన్‌+పూచిన= అంతటా 


విరబూచిన; నడమోదువులన్‌+తలంపన్‌= నడచే మోదుగుచెట్ట్లతోడి పోలికను తలపించటానికి స్థానంగా; పట్టు కాన్‌; నీ 
పట్టిదోయి= నీ కుమారద్వయం; ఒప్పెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: ఓ రాజా! అపుడపుడే ఎదురయినట్టుగా ఆ సమయంలో విజృంభించి ప్రకాశించే ఒడళ్ళు ఎర్రగా 
అందంగా విరబూచిన నడయాడు మోదుగుచెట్టను తలపించేటట్లు ఒప్పాయి. నీ కొడుకులు ఇద్దరూ అట్లా 
వెలిగారు. 


విశేషం: అలం: స్మృతి. 


వ. ఇవ్విధంబున నొండొరులకు వట్రపడక యమ్మేటిమగలు సాటోపసంరంభంబులం బెనంగి; రందు 
గాంధారీనందనుండు వలపలించి చుట్టుకొని రా నది సరకుసేయక బకవైరి దాపలించి తిరిగినం బెరింగిన 
యీరసంబున నుల్లసితుం డై యాభూవల్లభుం డతనిబరియెముక లగల వ్రేసిన, నవ్వీరుం డక్కౌరవపతి 
కరంబుతో నగ్గద బీజువోవ వ్రేయం బాయక మగుడం బూన్చి సారించినం దోరంపు మెటుంగు లెసంగం 
జెలంగుశబ్దంబులు నింగి ముట్ట బెట్టిదంబుగం దా వెరవునం దిరిగి యద్దరణీశుండు శిరస్తాడనంబు సేసె, 
జేసినం గౌంతేయుండు గంపింపమి యక్కజం బై యుండె; నంత నగ్గలం బగునలుక నవ్వడముడి పుడమి 
జేనివెడంద యురం బుపలక్షించి లాఘవఘోరంబుగ గదాదండంబు ద్రిప్పి వైన, నాతం డది మేనినుసులునం 
దప్పింప నది యిల చలింపం బడిన నన్నుసులు తెటిపిన యురికి యద్దుతవేగుం డగు నావాయుపుత్రుండు 
గద పుచ్చుకొని తిరుగుసందున దుర్యోధనుండు తదీయ వక్షుస్థలంబు దారుణప్రహారంబున నొప్పించిన 
నతండు పాందవపాంచాలుర చిత్తంబులు దూలసోలియు, నాలోనన తెలివొంది బలవిక్రమంబులు మెజియ 
నమ్మేదినీపతి పార్వ్వభాగంబు బెట్టడిచిన మ్రైోంకరిలంబడియును వీంక చెడక యెగసి యజ్జిగతీపతి తన్ను 
నగుచు నార్జుపగతురు సిగ్గువడ నగ్గలికసొంపు పొంపిరివోవ( బవనతనయుఫాలకర్ణ మధ్యప్రదేశంబు 
పటుప్రహతిం బగిల్లిన నొల్లంబోయి శీఘ్రంబునం దేరి యమ్మహాబలనందనుండు గండతలంబునం 
దొరు(గునెత్తు రనుమదంబున మత్తకరి ననుకరించుచు€ దుండంబు చందంబునం జెలు వొందుగద 
యల్లార్లి పేర్చి వ్రేటుగొనిన మెడకెలను దాంకి నీకొడుకు మహాపవనపతితం బగు సాలంబు పోలికిం గూలినం 
గని ధర్మ పుత్రప్రముఖులు ప్రమోదంబు నొందిరి; గ్రక్కున లేచి కాలాకారుం డై ధాత్రీనాథుండు చిత్రభ్రమణంబుల 
వెగడుపటీచి పలువ్రేటుల నొప్పించినం గిమ్మీరవైరి వసుధం ద్రెళ్ళుటయు నది సావుగాం గొని 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 301 


యక్కురుసింహుండు సింహనాదంబు సేయ నవ్వాయుసుతుండు సావమి యెలింగి యాభూపతి 
పెనంగుభంగియు. గనుంగొని మెచ్చి సురప్రకరంబులు పుష్పవర్షంబు గురియం బరులకుం భయం బొలసె; 
నంతం దెలిసి భీమసేనుం డుద్వ్యత్తలోచనుం డై వీరావష్టంభంబునం బొలిచె; నప్పుడు సాత్యకి ధృష్టద్యుమ్న 
నకులసహదేవు లే లేమి? యని సుయోధను సంగ్రామంబునకుం బిలిచిన విని యా వృకోదరుండు వారల 
వల దని వారించి విగతఖేదుం డగుచు నాకేశుండు నముచిం దా(కిన తెటింగున రారాజుం దలపడి 
బహుచిత్రగతులం జరింపం జూచి సవ్యసాచి జనార్దనున కి ట్లనియె. 267 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ఒండొరులకున్‌+వట్రపడక= ఒకరికొకరు వశపడకుండా; ఆ+మేటిమగలు= 
ఆగొప్పవీరులు; సాటోప సంరంభంబులన్‌+పెనంగిరి= ఆర్భాటంతో తొందరతో యుద్దం చేశారు; అందున్‌+గాంధారీ 
నందనుండు= వారిలో దుర్యోధనుడు; వలపలించి= కుడివైపు నుండి; చుట్టుకొనిరాన్‌= తిరిగిరాగా; అది సరకు చేయక= 
దానిని లెక్కపెట్టకుండా; బకవైరి= భీమసేనుండు; దాపలించి= ఎడమవైపునుండి; తిరిగినన్‌= తిరిగిరాగా; పెరిగిన ఈరసంబునన్‌= 
ఎక్కువైన కోపంతో; ఉల్లసితుండు+ఐ= ఉత్సాహిఅయి; ఆ భూవల్లభుండు= ఆ దుర్యోధనుడు; అతని బరిఎముకలు= ఆ 
భీముడి ప్రక్క ఎముకలు; అగలన్‌+ట్రేసినన్‌= విరిగేటట్లు కొట్టగా; ఆ+వీరుండు= ఆ భీముడు; ఆ+కౌరవపతి= ఆ దుర్యోధనుడి; 
కరంబుతోన్‌= చేతితో; ఆ+గద బీజు+పోవన్‌+*వ్రేయన్‌+పాయక= ఆ గద వ్యర్థమయ్యేటట్టు కొట్టినను, విడువక; మగుడన్‌+ 
పూన్ఫి= మరల (ప్రయత్నించి; సారించినన్‌= విసరగా; తోరంపు మెణుంగులు= దట్టమయిన నిప్పురవ్వలు; ఎసంగన్‌+చెలంగు 
శబ్దంబులు= ఎక్కువగా మోసే శబ్దాలు; నింగి ముట్టన్‌= ఆకాశమంటి తాకగా; బెట్టిదంబుగన్‌= గట్టిగా; తాన్‌+వెరవునన్‌+తిరిగి= 
తాను ఉపాయంతో మరలి; ఆ+ధరణీశుండు= ఆ దుర్యోధనుడు; శిరస్తాడనంబు+చేసెన్‌= తలతో కొట్టెను; చేసినన్‌= 
చేయగా; కౌంతేయుండు= భీమసేనుడు; కంపింపమి+అక్కజంబు+ఐ+ఉండెన్‌= భయంతో వణకకుండటం ఆశ్చర్యంగా 
ఉండినది; అంతన్‌= ఆ మీద; అగ్గలంబు+అగు+అలుకన్‌= ఎక్కువైన కోపంతో; ఆ+వడముడి= ఆ భీమసేనుడు; పుడమిటేని= 
రాజైన దుర్యోధనుడి; వెడందఉరంబు+ఉపలక్షించి= విశాలమైన ఎదురురొమ్మును గురిచూచి; లాఘవ ఘోరంబుగన్‌= తేలికగా 
భయమును కలిగిచేటట్టుగా; గదాదండంబు త్రిప్పి వైవన్‌= గదను గిరగిర త్రిప్పికొట్టగా; ఆతండు= దుర్యోధనుడు; అది= 
ఆ దెబ్బను; మేనిన్‌+నుసులునన్‌+తప్పింపన్‌= శరీరాన్ని లాఘవంతో తప్పించగా; అది= ఆ గద; ఇల చలింపన్‌+పడినన్‌= 
భూమి కదలగా (క్రింద పడగా; ఆ నుసులు తెజపిన= ఆ లాఘవపు అవకాశంలో; ఉణీకి= దూకి; అద్భుత వేగుండు+అగు= 
ఆశ్చర్యము కల్గించే త్వర కలవాడైన; ఆ+వాయుపుతుండు= ఆ భీముడు; గద పుచ్చుకొని= గదను తీసికొని; తిరుగు 
సందునన్‌= తిరిగే వ్యవధిలో; దుర్యోధనుండు తదీయ వక్షస్‌+స్టలంబున్‌= దుర్యోధను డా భీముడి గుండెలను; దారుణ 
(ప్రహారంబునన్‌= భయంకరమైన దెబ్బతో; నొప్పించినన్‌= బాధించగా; అతండు= ఆ భీముడు; పాండవ పాంచాలుర 
చిత్తంబులు= పాండవులయు, పాంచాలురయు, మనసులు; తూలన్‌= తూలిపోగా; సోలియున్‌= సొమ్మసిల్లినప్పటికినీ; ఆలోనన= 
అంతలోనే; తెలివి+ఒంది= ప్రజ్ఞ తెలిసి; బలవిక్రమంబులు మెజయన్‌= బలమును, శౌర్యమును (ప్రకాశించగా; ఆ+మేదినీపతి= 
ఆ దుర్యోధనుడి; పార్మ్వభాగంబున్‌= (ప్రక్కలను; బెట్టు+అడిచినన్‌= మిక్కిలిగా కొట్టగా; (మోయశరిలన్‌+పడియున్‌= బోరగిల 
క్రిందబడినను; వీంళ చెడక= పరా(క్రమం చెదరకుండా; ఎగసి= మీదకు ఎగిరి; ఆ+జగతీపతి= ఆ రాజు; తన్ను నగుచున్‌+ 
ఆర్చుపగతురు= తన్ను జూచి పరిహసిస్తూ గర్దనం చేసే శత్రువులు; సిగ్గుపడన్‌= సిగ్గుతో తలవంచగా; అగ్గలిక సొంపు= 
దూకుడుపాటి యొక్క సొగసు; పొంపిరి పోవన్‌= నళించగా; పవనతనయు ఫాల కర్ష మధ్య (ప్రదేశంబు= భీమసేనుడి 
వెన్నుదురు, చెవులయొక్క నడిమిభాగం; పటు ప్రహతిన్‌+పగిల్బినన్‌= పెనుదెబ్బతో పగిలేటట్టు కొట్టగా; ఒల్లన్‌+పోయి= 
మూర్చిల్లి; శీఘ్రంబునన్‌+తేటీ= త్వరగా తేరుకొని; ఆ+మహాబలనందనుండు= ఆ వాయుదేవకుమారుడైన భీముడు; 
గండతలంబునన్‌+తొరు(గు నెత్తురు= చెంపలనుండి జాలువారే నెత్తురు; అను మదంబునన్‌= అనే మదధారతో; మత్తకరి 
ననుకరించుచున్‌= మదపుటేనుగును అనుకరిస్తూ; తుండంబు చందంబునన్‌= తొండంవలె; చెలువొందు= సొగసైన; గదఅల్లార్చి= 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


గదను ఆడించి; పేర్చి= విజృంభించి; (వ్రేటుకొనినన్‌= దెబ్బవేయగా; మెడకెలనున్‌ తాంకి= మెడ (ప్రక్క తగిలి; నీకొడుకు= 
నీ కుమారుడు; మహాపవనపతితంబు+అగు= పెనుగాలికి (కిందపడిన; సాలంబు పోలికిన్‌+కూలినన్‌= మద్దిచెట్టువలె పడిపోగా; 
కని= చూచి; ధర్మపుత్రప్రముఖులు= ధర్మరాజు మొదలైన వారు; ప్రమోదంబున్‌+ఒందిరి= సంతోషించారు; (గ్రక్కునన్‌ లేచి= 
శీఘ్రంగా లేచి; కాల+ఆకారుండు+ఐ= యముడివలె; ధాత్రీనాథుండు= దుర్యోధనుడు; చిత్రభ్రమణంబులన్‌= చిత్రంగా 
తిరగటం వలన; వెగడుపటిచి= భయం కలిగించి; పటుట్రేటులన్‌ నొప్పించినన్‌= పెక్కు దెబ్బలతో బాధించగా; కిమ్మీరవైరి= 
కిమ్మీరునకు శత్రువైన భీముడు; వసుధన్‌+త్రెళ్ళుటయున్‌= భూమిమీద పడగా; అది చావుగాన్‌+కొని= అది చావటంగా 
భావించి; ఆ+కురుసింహుండు= ఆ దుర్యోధనుడు; సింహనాదంబు చేయన్‌= సింహగర్ణనం చేయగా; ఆ+వాయుసుతుండు= 
ఆ భీముడు; చావమి ఎటింగి= చనిపోకుండటం తెలిసికొని; ఆ భూపతి= ఆ రాజు; పెనంగు భంగియున్‌= పెనగులాడేవిధాన్ని; 
తెలిసికొని= తెలిసికొన్నవారై; మెచ్చి= మెచ్చుకొని; సురప్రకరంబు= దేవతల సమూహాలు; పుష్పవర్షంబు కురియన్‌= పూలవాన 
కురిపించగా; పరులకున్‌ భయంబు+జఒలసెన్‌= ఇతరులకు భయము కలిగింది; అంతన్‌+తెలిసి= అంతలో (ప్రజ్ఞ వచ్చినవాడై; 
భీమసేనుండు= భీముడు; ఉద్వృత్తలోచనుండు+ఐ= వెలికి ఉబ్బిన కన్నులు కలవాడై; వీర+అవష్టంభంబునన్‌+పాలిచెన్‌= 
వీరాహంకారంతో వెలిగాడు; అప్పుడు= ఆ సమయంలో; సాత్యకి ధృష్టద్యుమ్న నకుల సహదేవులు= సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, 
నకులుడు, సహదేవుడును; ఏమి+అని= ఏమిరా అంటూ; సుయోధను సం(గ్రామంబునకున్‌ పిలిచినన్‌= దుర్యోధనుడిని 
యుద్దానికి పిలువగా; విని= విన్నవాడై; ఆ వృకోదరుండు= ఆ భీముడు; వారలన్‌+వలదు+అని వారించి= వద్దని వారిని 
అడ్డుకొని; విగత ఖేదుండు+అగుచున్‌= కష్టంలేనివాడై; నాకేశుండు= ఇంద్రుడు; నముచిన్‌+తా(కిన తెజంగునన్‌= నముచిఅనే 
రాక్షసుడిని ఎదుర్కొన్నట్టుగా; రారాజున్‌+తలపడి= దుర్యోధనుడిని ఎదుర్కొని; బహుచిత్ర గతులన్‌+చరింపన్‌= అనేక 
విధాలుగా తిరుగగా; చూచి= చూచినవాడై; సవ్యసాచి= అర్జునుడు; జనార్దనునకున్‌+ఇట్టు+అనియెన్‌= శ్రీకృష్ణుడితో ఈ 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఒకరికొకరు తీసిపోకుండా ఆ మొనగాళ్ళు ఈ విధంగా ఆటోపసంరంభాలతో పోట్టాడారు. వారిలో 
దుర్యోధనుడు కుడివైపునకు చుట్టుకొని రాగా దానిని లెక్కించకుండా భీముడు ఎడమవైపునకు తిరుగగా ఈర్ష్యతో 
ఉత్సాహం కలవాడై ఆ రాజు వాని ప్రక్క ఎముకలను విరిగేటట్టుకొట్టాడు. అందుకా వీరుడైన భీముడు ఆ 
దుర్యోధనుడిని ఆ దెబ్బను వృథా చేశాడు. వదలకుండా మరల పూనికతో విసరివేయగా కలిగిన దట్టమైన శబ్దాలు 
ఆకాశన్నంటాయి. అందు భీముడేమాత్రం జంకలేదు. అది అందరికీ ఆశ్చర్యంగా తోచింది. అంతట ఎక్కువ 
కోపంతో ఆ భీముడు రాజుయొక్క విశాలమైన వక్షస్థలాన్ని గురిగా చేసి భయంకరమైన గదాదండాన్ని త్రిప్పి కొట్టగా 
అతడు దానిని శరీరాన్ని (త్రిపటంవలన తప్పించుకొన్నాడు. అది భూమిని గడగడలాడించింది. ఆ స్వల్ప వ్యవధానంలో 
మిక్కిలి వేగంగా భీముడు గదతో తిరిగే సమయాన దుర్యోధనుడు వాడిగుండెను దారుణ మయిన దెబ్బతో 
బాధించాడు. అందు కాతడు పాంచాల పాండవుల మనస్సులు తూలిపోగా సోలికూడా, అంతలోనే ప్రజ్ఞ దెలిసి 
బలపరాక్రమములు వికసించగా నా దుర్యోధనుడి ప్రక్కలలో తీవ్రమైన దెబ్బ కొట్టగా బోర్లపడికూడా ధైర్యం 
చెడకుండా రారాజు, తనను అపహసించే శత్రువులు సిగ్గుపడగా సొగసు నశించగా, భీమసేనుడి నుదురు చెవి మధ్య 
భాగాన్ని తీవ్రమైన దెబ్బతో పగులకొట్టగా మూర్చిల్లాడు. అయినా వెంటనే తేరికొని ఆ భీముడు చెంపలమీద 
జాల్యారే నెత్తురనే మదజలంతో కూడిన మదపుటేనుగును అనుకరిస్తూ తొండంవలె అందంగా ఒప్పారే పెద్ద గదను 
త్రిప్పుతూ విజృంభించాడు. అది అప్పటికే దెబ్బతిన్న మెడ ప్రక్కభాగాన్ని తాకగా, నీ కొడుకు పెనుగాలికి క్రిందపడిన 
మద్దిచెట్టువలె కూలిపోయాడు. అది చూచి ధర్మరాజు మొదలైనవారు సంతోషించారు. అపుడు వెంటనే లేచి 
యముడివలె రారాజు విచిత్ర గతులతో బెదిరించి పెక్కు దెబ్బలతో బాధించగా భీముడు భూమిమీద పడగా, 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 303 


దానిని చావుగా తలచి ఆ దుర్యోధనుడు సింహనాదం చేశాడు. భీముడు చావకుండా ఉండటం (గ్రహించి, 
దుర్యోధనుడు యుద్దం చేసిన విధాన్ని చూచి మెచ్చి దేవతా సమూహాలు పూలవాన కురిపించగా శత్రువులకు భయం 
కలిగింది. అంత ఒళ్ళు తెలిసి భీముడు పైకి సుళ్ళు తిరుగుతున్న చూపులతో వీరత్వం ఉట్టిపడగా ఒప్పారాడు. ఆ 
సమయంలో సాత్యకి ధృష్టద్యుమ్న నకుల సహదేవులు ఏమి! ఏమి! అని దుర్యోధనుడిని యుద్దానికి పిలువగా విని 
భీముడు వారలను వలదని వారిస్తూ దుఃఖంలేనివాడయి, ఇంద్రుడు నముచిని ఎదుర్కొన్న విధంగా రారాజుతో 
తలపడి వివిధగతులతో పోరుతూ ఉండగా చూచి అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు: 


విశేషం: అలం: స్వభావోక్తి ఉపమ. 


శ్రీకృష్ణుం డర్దునునితో భీమదుర్యోధనుల తారతమ్యంబు చెప్పుట (సం. 9-57-2) 


క. “భీముని సుయోధనుని సం | గ్రామంబు తెజంగు6 జూడ గా నెవ్వరి యం 
దేమే నధికత( దోంచెడి? । నీమది నున్నట్లు చెప్పు నీరజనాభా!' 268 


ప్రతిపదార్థం: నీరజనాభా!= పద్మనాభుడా! (శ్రీకృష్ణా!); భీముని సుయోధనుని= భీముడియొక్క, సుయోధనుడియొక్క; 
సంగ్రామంబు తెజంగున్‌+చూడంగాన్‌= యుద్దగతిని చూడగా; ఎవ్వరి అందున్‌+ఏమేని+అధికత+తోంచెడిన్‌?= ఎవ్వరిలో ఏ 
గొప్పతనం తోస్తున్నది?; నీమదిన్‌+ఉన్నట్టు= నీ మనస్సులో ఉన్నవిధంగా; చెప్పు= చెప్పుము. 


తాత్సర్యం: “శ్రీకృష్ణా! భీమదుర్యోధనుల యుద్దగతిని చూస్తే ఎవరిలో ఏయే గొప్పతనం కానవస్తున్నదో నీ మనసులో 
ఉన్నదున్నట్లు చెప్పుము. 
చ. అన విని శౌరి యిట్లనియె నర్జునుతోడ “గురూపదేశ సం 

జనితసమన్వయంబు సదృశంబ తలంపంగ నిద్దజిందు6 బా 

వని మెయి లావు పెద్ద; కురువల్లభు. డారయ( గౌశలంబు పెం 

పున నధికుండు తత్పరత. బూని శ్రమం బధికంబు సేయుటన్‌. 269 


ప్రతిపదార్దం: అనన్‌ అని= ఆ విధంగా అర్జును డనగా విన్నవాడై; శౌరి ఇట్టు+అనియెన్‌= శ్రీకృష్ణు డిట్టా అన్నాడు: 

థి జ a ట్రా. ళా 
అర్జునుతోడన్‌= అర్జునుడితో; గురూపదేశ సంజనిత సమన్వయంబు= గురువు నేర్పటంవలన కలిగిన సమన్వయశక్తి 
తలంపంగన్‌= యోచించిచూడగా; ఇద్దరు+అందున్‌= ఇరువురిలో; సదృశంబు+అ= సమానమే; పావని మెయిలావు పెద్ద= 
భీమసేనుని శరీరబలం గొప్పది; ఆరయన్‌= చూడగా; కురువల్లభు(డు= దుర్యోధనుడు; తత్సరతన్‌= పట్టుదలతో; పూని= 
ప్రయత్నంతో; (శమంబు= గదాయుధానికి చెందిన విద్యాపరి శ్రమం; అధికంబు+చేయుటన్‌= ఎక్కువగా చేసినందున; కౌశలంబు 
పెంపునన్‌= నేర్పరితనంలోని ఆధిక్యంచేత; అధికుండు= మిన్న. 


తాత్సర్యం: అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణు డీవిధంగా బదులు చెప్పాడు: “గురూపదేశం ఇరువురికీ సమానమే. 
యోచనచేయగా ఇరువురిలో భీముడికి బలంగల శరీర మున్నది. పరిశ్రమ, పట్టుదల కారణంగా దుర్యోధనుడు 
నేర్పరితనంలో భీముడికంటె అధికుడు. 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. లావుగలిగి మొక్కలమ్మునం గీచకా । రాతి సొచ్చి ధార్తరాష్తు వెరవు 
వలన నొచ్చుచున్నవాండు గావున ధర్మ । సంగరమున నరిది జయము గొనుట. 270 


ప్రతిపదార్థం: లావుకలిగి= బలం కలిగి; మొక్కలమ్మునన్‌= మొరకుగా (మూర్ధంగా); కీచక+అరాతి= భీముడు; చొచ్చి= దూరి; 
ధార్తరాష్ట్రు వెరవువలనన్‌= దుర్యోధనుడి నేర్పరితనంవలన; నొచ్చుచున్నవాండు= బాధపడుతున్నాడు; కావునన్‌= అందువలన; 
ధర్మసంగరమునన్‌= ధర్మయుద్దంలో; జయమున్‌+కొనుట= (భీముడు)జయంపొందటం; అరిది= అరుదు. 


తాత్పర్యం: శారీరకమైన బలమున్నది కనుక భీముడు మూర్ధపు పట్టుతో దూరి, నేర్పూ ఉపాయమూ కల దుర్యోధనుడి 
దెబ్బకు నొచ్చుకొంటున్నాడు. కాబట్టి ధర్మయుద్దంలో అతడు జయం పొందటం అరుదు. 


వ. అన్యాయంబునం జంపువా( డింతియ మాయలు గల పగటి మాయాప్రకారంబులం బరిమార్లుటయ తగు; 
నింద్రునివృత్ర వధ వ్యాపారంబు వినమె? జూదంబునప్ప డనిలసుతుండు సుయోధనుతొడలు విటుగ 
నడుచువా(డ నని ప్రతిన వట్టినవా; డది యట్లుండె; గదా యుద్దంబు నాభికి దిగువ యైన శరీరభాగంబు 
నొప్పించుట ధర్మంబుగా దది యొండుమై గండడంచి మటి పరిభవరూపంబుగ నూరుభంగంబు సేసి 
ప్రతిజ్ఞ నెబిపువా( డిది తలంపునం బెట్టక పెనంగె నేని ధర్మనందనునకు దైన్యంబు దెచ్చు; నట్లగుటం బూనికి 
పేర నూరులు భంజించి వధియించుట తప్ప నొం డుపాయంబు లేదు; ధర్మనందనునివలన మనకు భయం 
బావహిల్లె; నెట్లనిన భీష్మద్రోణప్రముఖబలవదరాతులం బొలియించుటం జేసి జయంబును యశంబునుం 
జేకుఖి యున్న యెడ నవి సందిగ్దంబు లైనయట్లు గా నొకని జయించి సామ్రాజ్యంబు గొనుమని 
దుర్యోధనుతోడం బలికి, యతనితోడం గదాసమరంబునకు భీమసేనుం జొనిపె; నింత నిర్గుద్ది యగునె? 
హతబంధుమిత్ర పరివారుండై రాజ్యంబునం దాస విడిచి మడువు సొచ్చినవాని వెదకి వెలార్షి 
యెక్కటికయ్యంబునకు. బిలుతురే? పదుమూండు వత్సరంబులు మత్సరాధికుం డగునగ్గాంధారేయుండు 
భీము జయించుటకయి గదాపరిశ్రమం బాచరించె; నూర్చ్వతిర్యగ్గతి సముల్లాసంబున మెబయు చున్నవా; 
డీఖభీమునకుం బెద్దకాలం బేని శ్రమంబు లే దిమ్మహాభాగుండు ధర్మంబు దొటింగియైన నిక్కులపాంసనునిం 
బిలుకుమార్చకున్న నింక నించుక సేపునకు( దాన తెగు దెగిన, మీకు నెల్ల నిప్పాపాత్ముండు రా జగుట 
కోర్వవచ్చునే? యనుటయు. 271 


ప్రతిపదార్థం: అన్యాయంబునన్‌+చంపువాండు= మోసంతో చంపేవాడు; ఇంతియ మాయలు కల పగణన్‌= ఇంతే మోసాలున్న 
వైరులను; మాయాప్రకారంబులన్‌= మోసపు పద్ధతుల్లోనే; పరిమార్చుటయ తగున్‌= చంపుటే తగును; ఇంద్రుని వృత్రవధ 
వ్యాపారంబు వినమె?= ఇం(ద్రుడు వృత్రాసురుడిని చంపిన పద్దతి వినలేదా?; జూదంబు+అప్పుడు+అనిలసుతుండు= జూదమాడిన 
సమయాన భీముడు; సుయోధను తొడలు విబుగన్‌+అడుచువా(డను+అని= దుర్యోధనుడి తొడలు విరుగగొట్టువాడనని; 
(ప్రతిన పట్టినవాండు= శపథం చేశాడు; అది అట్టుండెన్‌= దానిని ఆవిధంగా ఉండనిమ్ము; గదాయుద్దంబు, నాభికిన్‌, 
దిగువఐన= గదాయుద్దం బొడ్డుకు (క్రిందనున్న; శరీర భాగంబు నొప్పించుట; అది; దానిని; ధర్మంబు+కాదు= ఒడలి భాగాన్ని 
కొట్టటం న్యాయం కాదు; ఒండుమైన్‌= వేరొకమార్గాన; గండు+అడ(చి= పొగరు నశింపచేసి; మణి పరిభవరూపంబుగాన్‌ 
ఊరుభంగంబు+చేసి= అవమాన సూచకంగా తొడలు విరిచి; ప్రతిజ్ఞ నెజపువాండు= మాటను నిలుపుకొనగలడు; ఇది 
తలంపునన్‌ పెట్టక= ఇది మనసులో జ్ఞాపకం పెట్టుకొనకుండా; పెనంగెనేనిన్‌= యుద్దం చేస్తే; ధర్మనందనునకున్‌+దైన్యంబు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 305 


తెచ్చున్‌= ధర్మరాజునకు దుఃఖం తెస్తాడు; అట్టు+అగుటన్‌= అందుచేత; పూనిక పేరన్‌= ప్రతిజ్ఞఅనే మిషతో; ఊరులు 
భంబించి= తొడలు విరిచి; వధియించుట తప్పన్‌= చంపటం తప్ప; ఒండు+ఉపాయంబు లేదు= వేరే మార్గంలేదు; 
ధర్మనందనుని వలనన్‌= ధర్మజుడి మూలాన; మనకున్‌; భయంబు+ఆవహిల్లెన్‌= భయం ఏర్పడింది; ఎట్టు+అనినన్‌= ఏ 
విధంగానంటే; భీష్మద్రోణ ప్రముఖ= భీష్ముడు, (ద్రోణుడు, మొదలైన; బలవత్‌+అరాతులన్‌+పొలియించుటన్‌+చేసి= బలం 
కల వైరులను చంపటంవలన; జయంబును, యశంబును= విజయాన్నీ, కీర్తినీ; చేకుణీ+ఉన్న ఎడన్‌= పొందిన సమయంలో; 
అవి సందిగ్రంబులు+ఐన అట్టుగాన్‌= అవి అనుమానింపదగిన విధంగా; ఒకనిన్‌ జయించి= ఒక్కడిని గెలిచి; సామ్రాజ్యంబు 
కొనుము+అని= రాజ్యాన్ని పొందుమని; దుర్యోధనుతోడన్‌+పలికి= దుర్యోధనుడితో మాట్లాడి; అతడితోడన్‌ గదాసమరంబునకున్‌= 
వాడితో గదాయుద్దానికి; భీమసేనున్‌+చొనిపెన్‌= భీముడిని పంపాడు; ఇంత నిర్చుద్ది+అగునె?= ఇంతబుద్ది లేనివాడౌతాడా?; 
హతబంధుమి(త్రు పరివారుండు+ఐ= చనిపోయిన బందుగులు, స్నేహితులు సేవకులు కలిగినవాడై; రాజ్యంబు+ఆస+విడిచి= 
రాజ్యాపేక్ష లేకుండా; మడువు+చొచ్చినవానిన్‌= నీటిమడుగులో దాగినవాడిని; వెదకి వెలార్చి= వెదకి బయటకు లాగి; 
ఎక్కటికయ్యంబునకున్‌+పిలుతురే?= ఒకరితో ఒక్కరే చేసే యుద్ధానికి పిలుస్తారా?; పదుమూండు వత్సరంబులు= పదమూడేండ్డు; 
మత్సర+అధికుండు+అగు= అసూయా(గ్రస్తుడయిన; ఆ+గాంధారేయుండు= ఆ గాంధారీనందనుడు; భీమున్‌+జయించుటకయి= 
భీమసేనుడిని జయించటం కొరకు; గదాపరిశమంబు+ఆచరించెన్‌= గదాపరిశ్రమ చేశాడు; ఊర్ద్వ తిర్యగ్గతి సముల్హాసంబునన్‌= 
పైకి, అడ్డంగాను వెళ్ళే ఉత్సాహంతో; మెజయుచున్నవాండు= ప్రకాశిస్తున్నాడు; ఈ భీమునకున్‌ పెద్దకాలంబేని= ఈ భీముడికి 
చాలకాలంగా; (శ్రమంబు లేదు= గదాపరిశమ లేదు; ఈ+మహాభాగుండు= ఈ పుణ్యాత్ముడు; ధర్మంబు+తొణుంగి= 
ధర్మాన్ని వదలి; ఐనన్‌= అయినప్పటికినీ; -ఈ+కులపాంసనునిన్‌= ఈ వంశనాశకుడిని; పిలుకుమార్చకున్నన్‌= చంపకుంటే; 
ఇంక ఇంచుకసేవునకున్‌= ఇంక కొంతసేపటికి; తాను+అ+తెగున్‌= తానే చనిపోతాడు; తెగినన్‌= చావగా; మీకున్‌= మీ 
అందరికీ; ఈ+పాప+ఆత్ముండు= ఈ పాపి; రాజు+అగుటకున్‌= రాజు కావటానికి; ఓర్వన్‌ వచ్చునే?= సహించవచ్చునా?; 
అనుటయున్‌= అనగానే. 


తాత్సర్యం: మోసంతో చంపేవాడు అంతే మోసమున్న వైరులను మోసపువిధానంతోనే చంపటం తగి ఉంటుంది. 
ఇంద్రుడు వృత్రుడిని చంపిన పద్దతి వినలేదా? జూద మాడినప్పుడు వాయునందనుడు దుర్యోధనుడి తొడలు 
విరుగగొట్టువాడ నని శపథం చేశాడు. దానిని అట్లా ఉండనిమ్ము. గదాయుద్దంలో బొడ్డుకు (క్రిందిభాగంలో నొప్పించటం 
ధర్మం కాదు. కాబట్టి వేరొక మార్గాన్ని అవలంబించాలి. అవమానం చేసినట్టుగా తొడలను విరిచి, ప్రతిజ్ఞను 
నెరవేర్చుకొనవచ్చును. దీనిని మనసులో పెట్టుకొనకుండా యుద్దం చేస్తే ధర్మరాజునకు దుఃఖం తెచ్చిపెట్టినట్టువుతుంది. 
అందువలన (ప్రతిజ్ఞ పేరుతో తొడలు విరిచి చంపటంతప్ప వేరే ఉపాయం లేదు. ధర్మరాజు మూలాన మనకు 
భయం కల్గుతూ ఉన్నది. ఏమంటే భీష్మద్రోణాది శత్రువులను చంపించటంవలన జయాన్ని, కీర్తినీ పొందికూడా, 
అవి రెండూ సందేహాస్పదాలు అయ్యేట్టుగా ఒక్కడిని జయించి సామ్రాజ్యాన్నంతనూ తీసికొమ్మని దుర్యోధనుడితో 
చెప్పి వాడితో గదాయుద్దం చేయటానికి భీమసేనుడిని నియమించాడు. ఇంత బుద్దిహీను డయ్యాడా? 
బంధుమితులందరూ నశించగా రాజ్యంమిది ఆస వదలి మడుగులో దూరిన వాడిని వెదకి వెలికిలాగి ద్వంద్వ 
యుద్ధానికి పిలువదగనా? పదుమూడు సంవత్సరాలు అసూయతో నిండిన ఆ దుర్యోధనుడు భీముడిని జయించటం 
కొరకే గదాపరిశ్రమ చేశాడు. పైకి, అడ్డంగానూ తిరుగుతూ సంతోషంతో ప్రకాశిస్తున్నాడు. ఈ భీముడికి 
చాలాకాలంనుండి గదా పరిశ్రమ లేదు. ఈ ధర్మాత్ముడు ధర్మమును అతి(క్రమించి అయినా ఈ కులనాశకుడిని 
చంపకపోతే ఇంకొంత సేపటికి తానే హతుడౌతాడు. ఇతడు చనిపోతే ఈ పాపి మీకు రాజు అయ్యే దురవస్థను 
ఓర్వవచ్చునా? మీ కిది ఇష్టమా?” - అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


క విని క్రీడి యపుడు మారుత । తనయుడు దను జూడ నూరుతలము కరతలం 
బున నప్పళించె; నతండును । గనికొనియెను సన్న యగుట గౌరవముఖ్యా! 272 
ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= కురుశ్రేష్టుడా!; (క్రీడి= అర్జునుడు; విని; అపుడు= ఆ సమయాన; మారుతతనయుండు= 


భీమసేనుడు; తనున్‌+చూడన్‌= తనవైపు చూడగా; ఊరుతలము= తొడలపైభాగం; కరతలంబునన్‌+అప్పళించెన్‌= చేతితో 
చరిచాడు; అతండును= ఆ భీముడు; కని= చూచి; సన్న= సైగ; అగుటన్‌= కావటంచేత; కొనియెను= (గ్రహించాడు. 


తాత్సర్యం: కౌరవశ్రేష్ట! ఆ సమయంలో భీముడు తనవైపు చూసినపుడు అర్జునుడు తొడలు చేతితో చరిచాడు. 
ఆ సైగను భీముడు చూచి (గ్రహించాడు. 


వ. కనికొని 'యధర్మం బైన నూరుభంగంబు సేయు మని కృష్ణానుమతి జిష్టుండు వనిచె; నాకు నొండుమెయి 
నెట్లునుం బగతు పాటు లేక తక్కెనే నవ్విధం బాచరింతు గాక! యని మనంబున నిశ్చయించి, వివిధగతుల. 
జరియింపం గురుపతియు బాహుచిత్ర ప్రచారంబుల నుల్లసిల్లం దత్సంగ్రామం బామిషారిగరుడ 
ద్వయసమరంబు చందంబున దర్శనీయం బై యుండె; నట్టియెడ. 273 


ప్రతిపదార్థం: కనుకొని= చూచి గుర్తించి(సైగను గుర్తించి); అధర్మంబు+ఐనన్‌= అన్యాయమైనా; ఊరుభంగంబు+చేయుము+ 
అని= తొడలు విరుగగొట్టుమని; కృష్ణ+అనుమతిన్‌= కృష్ణుడి ఆమోదంతో; బిష్షుండు= అర్జునుడు; పనిచెన్‌= ఆజ్ఞాపించాడు; 
నాకున్‌ ఒండుమెయిన్‌= నాకు ఇంకొక్క విధంగా; ఎట్టునున్‌= ఏ విధంగానూ; పగతుపాటు లేక తక్కెనేని= శత్రువు పడటం 
జరగకపోతే; ఆ+విధంబు= ఆ పద్ధతినే; ఆచరింతున్‌+కాక!= అనుసరిస్తాను గాక!; అని మనంబునన్‌ నిశ్చయించి= అని 
మనసులో నిర్ణయించుకొని; వివిధ గతులన్‌= అనేక పద్దతులలో; చరియింపన్‌= తిరుగగా; కురుపతియున్‌= దుర్యోధనుడును; 
బాహుచిత్రప్రచారంబులన్‌= చేతుల వింత తిరుగుళ్ళతో; ఉల్లసిల్లన్‌= ఉత్సహించగా; తద్‌+సం(గ్రామంబు= ఆ యుద్దం; 
ఆమిష+అర్థి= మాంసానికై ఆసపడే; గరుడద్వయ సమరంబు చందంబునన్‌= రెండు గరుత్మంతుల యుద్దంవలె; దర్శనీయంబు+ 
ఐ ఉండెన్‌= చూడదగి ఉండింది; అట్టి ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: చూచి గుర్తించి, 'అన్యాయమైనా తొడలు విరుగగొట్టుమన్న శ్రీకృష్ణుడి అనుమతిని అర్జునుడు 
తెలుపగా నాకు వేరొక దారిలో శత్రువును పడగొట్టే వీలుకాకుంటే ఆ పద్దతినే అనుసరిస్తాను.' అని భీముడు 
మనసులో నిశ్చయించుకొని అనేక విధాలుగా తిరుగుతుండగా దుర్యోధనుడును చేతుల చిత్రగతులలో తిరుగుతున్నాడు 
ఆ యుద్దం చూచేవారికి ఇరువురు గరుత్మంతులు మాంసంకొరకు సాగించే పోరాటంవలె అబ్బురంగా తోచింది. 


విశేషం: అలం: ఉటత్రేక్ష, 
ఆ. పాండురాజసుతు(డు పటుతరోల్లాసి యై | వైచుటయును ధరణివల్లభుండు 

తొలగ దాంటె రయము దలకొని గద. బుచ్చి । కొనియె నాబకాంతకుండు నుణీకి. 274 
ప్రతిపదార్థం: పాండురాజ సుతుండు= పాండురాజ కుమారుడైన భీమసేనుడు; పటుతర= దృఢమైన; ఉల్టాసి+ఐ= ఉత్సాహిగా; 
వైచుటయును= వేయగా; ధరణివల్లభుండు= రాజయిన దుర్యోధనుడు; తాలంగదాంటెన్‌= తప్పించుకొన్నాడు; ఆ బకాంతకుండు= 


బకాసురుడిని చంపినవాడైన ఆ భీముడు; ఉటికి= దూకి; రయము తలకొని= వేగం పుంజుకొని; గదన్‌+పుచ్చికొనియెన్‌= 
గదను తీసికొన్నాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 307 


తాత్పర్యం: పాండురాజకుమారుడైన భీముడు ఉత్సాహంతో గట్టిగా దెబ్బ వేయగా దుర్యోధనుడు తప్పించుకొన్నాడు. 
ఆ బకాంతకుడు దూకి వేగంగా గదను తీసికొన్నాడు. 


దుర్యోధనుడు భిముగదాదండమున. దొడలు విజిగి పడుట (సం. 9-57-45) 


క ఆలోనం గురుధరణీ । పాలు డడరి వ్రేయుటయును బవనసుతునిమై 
సోలె; నది గానం డాపతి । కేలీవిభ్రమము దో(పం గ్రేక్ళుణికె నృపా! 275 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; ఆలోనన్‌= అంతలోనే; కురుధరణీపాలుండు= కురురాజు దుర్యోధనుడు; అడరి 
(వ్రేయుటయును= విజృంభించి కొట్టగా; పవనసుతునిమై= భీముడి ఒడలు; సోలెన్‌= సొమ్మసిల్లింది; ఆ పతి= ఆ రాజు; అది 
కానండు= దానిని చూడలేదు; కేళీ విభ్రమము తోయన్‌= యుద్దశ్రీడ: యొక్క వికాసం తెలియగా; క్రేళ్ళు ఉజికెన్‌= ఎగిరి 
దూకాడు. 


తాత్సర్యం: దుర్యోధను డంతలోనే వేగంగా కొట్టగా భీముడి ఒడలు సొమ్మసిల్లింది. రాజు దానిని గమనించలేదు. 
యుద్దక్రీడా విలాసంతో ఎగిరి దూకాడు. 


చ.  ఉటికినం దేటి పై కుఠికి యుగ్రత భీముండు వ్రేయ నవ్విభుం 
డుఅక మహాద్దుతస్సురణ నూర్హ్వ పరిభ్రమణంబు సేసినం 
దెఖపి యతండు గాంచి సముదీర్ణరయంబున వైచెం బెన్టొడల్‌ 
విటిగి నగాగ్ర ముద్దటపవిప్రహతిం బడుచాడ్పునం బడన్‌. 276 


ప్రతిపదార్థం: ఉటికినన్‌= దూకగా; ఉ(గ్రతన్‌= భయంకరంగా; భీముండు= భీమసేనుడు; తేజి= తేరికొని; సైకిన్‌+ఉటికి= 
పైకిదూకి; (వ్రేయన్‌= కొట్టగా; ఆ+విభుండు= ఆదుర్యోధనుడు; ఉజక= లెక్కచేయక; మహా+అద్భుతస్సురణన్‌= మిగుల 
ఆశ్చర్యాన్ని కలిగిస్తూ; ఊర్హ్వపరిభ్రమణంబుచేసినన్‌= పైన దిరుగగా; తెజపి+అతండు+కాంచి= ఆ భీముడు సందు చూచి; 
నగ+అ(గ్రము= కొండకమ్ము; ఉద్భట= భయంకరమైన; పని= వజ్రముయొక్క; ప్రహతిన్‌= దెబ్బకు; పడు చాడ్పునన్‌= 
పడునట్టుగా; పెన్‌+తొడల్‌= పెద్దవయిన తొడలు; విటీగి పడన్‌= విరిగి (క్రింద పడేటట్టుగా; సముదీర్లరయంబునన్‌= మిక్కిలి 
వేగంతో; వైచెన్‌= కొట్టాడు. 


తాత్పర్యం: (దుర్యోధనుడు) దూకగా భీమసేనుడు (మూర్భనుండి) తేరికొని మీదికి దూకి భయంకరంగా కొట్టగా 
ఆ దుర్యోధనుడు లెక్కచేయకుండా మిగులఅబ్బురాన్ని కలిగిస్తూ పై ఎగిరి తిరుగుతూ ఉండగా భీముడు సందు 
చూచి భయంకరమైన వజ్రపుదెబ్బతో విరిగిపడే కొండ కొన కొమ్ము మాదిరిగా పెద్దవైన తొడలు విరిగి కూలేట్టుగా 
మిక్కిలి వేగంగా కొట్టాడు. 


విశేషం: అలం: స్వభావోక్తి, ఉపమ. 


వ. అప్పుడు మహోల్కాపాతంబులును బాంసుమాంస రక్త వర్షంబులును వికృతంబు లగు కరితురగబృ్బంహిత 
హేషాఘోషంబులును మజియు ననేకోత్సాతంబులును గలిగిన నట్లు కౌరవపతి వడుటకు నుబ్బునం 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


బొదలిన పాంచాలురుం బాండవులు నుద్విగ్నచిత్తులైరి; వియత్తలం బంతయు నొక్కమ్రాంతగా నగ్గదాయుద్ద 
విశేషంబు లగ్గించుచు సురగరుడఖచరాదులు నిజస్థానంబులకుం జని; రిట్లు తనగదతాంకునం దొడలు 
విటిగి సింగంబుచేతం గూలిన గంధశుండాలంబు చందంబునం బడియున్న నీ కొడుకుం జేరం జని 
భీమసేనుండు. 277 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; మహా+ఉల్కా+పాతంబులును= పెద్దతోక చుక్కలు కింద రాలటం; పాంసుమాంస 
రక్త వర్షంబులును= దుమ్ము, మాంసం, రక్తం - వీటి వర్గాలు; వికృతంబులు+అగు= వికారమైన; కరితురగ= ఏనుగులయొక్క, 
గుర్రాలయొక్క; బృంహిత= ఘీంకారాల; హేషా= సకిలింతల; ఘోషంబులును= శబ్దాలు; మజియున్‌= ఇంకను; అనేక 
ఉత్సాతంబులును= ఎన్నో ప్రళయ చిహ్నాలును; కలిగినన్‌= కలుగగా; అట్టు= ఆ (ప్రకారంగా; కౌరవపతిపడుటకున్‌= 
దుర్యోధనుడు (క్రింద కూలటానికి; ఉబ్బునన్‌= సంతసంతో; పొదలిన= ఒప్పిన; పాంచాలురున్‌= పాంచాలురూ; పాండవులును; 
ఉద్విగ్నచిత్తులైరి= ఉద్వేగంతోడి మనస్సులు గలవారైరి; వియత్‌+తలంబు+అంతయున్‌= ఆకాశమంతా; ఒక్క(మో(తగాన్‌= 
ఒకే శబ్దంగా; ఆ+గదాయుద్ద విశేషంబులు= ఆ గదాయుద్దం యొక్క విశేషాలను; అగ్గించుచున్‌= పొగడుతూ; సురగరుడ 
ఖచరాదులు= దేవతలు గరుడులు గగనచరులు మొదలైనవారు; నిజస్థానంబులకున్‌+చనిరి= తమ తమ చోట్లకు వెళ్ళారు; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; తన గదతా(కునన్‌= తన గద దెబ్బచేత; తొడలు నిజిగి= ఊరుభంగమై; సింగంబు చేతన్‌ కూలిన= 
సింహముచేత (క్రిందపడ్డ; గంధశుండాలంబు= మదపుటేనుగు; చందంబునన్‌= వలె; పడి ఉన్న= (క్రిందపడి ఉన్న; నీ 
కొడుకున్‌+చేరన్‌+చని= నీ కొడుకు దగ్గరకు చేరి; భీమసేనుండు= భీముడు. 


తాత్సర్యం: ఆ సమయంలో పెద్ద తోకచుక్కలు నేలకు రాలాయి. దుమ్ము, మాంసఖండాలు నెత్తురు వానలుగా 
కురిశాయి. ఏనుగుల, గుర్రాల ఘీంకారాలు, సకిలింతల శబ్దాలే కాక అనేకములైన దుశ్ళకునాలు కలిగాయి. ఆ 
విధంగా దుర్యోధనుడు పడినందులకు సంతోషం పొందిన పాంచాలురు, పాండవులు ఉద్విగ్నమనస్కులైనారు. 
ఆకాశంలో తిరుగులాడే దేవతలు, గరుడులు మొదలైనవారు ఆ గదాయుద్దాన్ని కీర్తిస్తూ తమ తమ చోట్లకు వెళ్ళారు. 
ఈ విధంగా గదదెబ్బతో తొడలు విరిగి సింహంచేత కూల్చబడిన మదపుటేనుగువలె పడి ఉన్న నీ కుమారుడిని 
చేరి భీమసేనుడు. 


విశేషం: అలం: ఉపమ. 
తే. “ఏకవస్ర్ర( బాంచాలి నట్లీడ్డి తేర(। బనిచి సభలోన( బలిచిన పాపఫలము 

ననుభవింపుము దుష్టాత!' యనుచు వామచరణమున బెట్టిదము గాంగ శిరము దన్నె 278 
ప్రతిపదార్థం: దుష్టాత్మ!= నీచమైన మనస్సు కలవాడా! ఏకవస్తన్‌= ఒకే కట్టుగుడ్డ కల(ముట్టైన)దానిని; పాంచాలిన్‌= 
ద్రౌపదిని; అట్టు= ఆ విధంగా(కొప్పు పట్టి లాగి); ఈడ్చి తేరన్‌+పనిచి= లాగికొని తీసికొనిరావటానికి ఉత్తరువు చేసి; 


సభలోనన్‌= సభలో; పజిచిన= అవమానం చేసిన; పాపఫలమున్‌= పాపముయొక్క ఫలితాన్ని; అనుభవింపుము= పొందుము; 
అనుచున్‌= అని అంటూ; వామచరణమునన్‌= ఎడమకాలితో; శిరమున్‌= తలను; బెట్టిదముకాంగన్‌ తన్నెన్‌= గట్టిగా తన్నాడు. 


తాత్సర్యం: 'నీచాత్ముడా! ఏకవస్త్ర(ముట్టెన) అయిన (ద్రౌపదిని ఆ విధంగా లాగి తీసికొని వచ్చి, సభలో అవమానం 
చేసిన పాపానికి తగిన ఫలం అనుభవించుము”" అంటూ తన ఎడమ పాదంతో అతడి తలను (భీముడు) గట్టిగా 
తన్నాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 309 
వ. తన్ని యలుక మలుగక యతని యాననం బాలోకించి. 279 


ప్రతిపదార్థం: తన్ని; అలుక మలుగక= కోపం తగ్గక; అతని ఆననంబు= ఆ దుర్యోధనుడి ముఖం; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: తన్ని ఇంకా కోపం తగ్గక, ఆ దుర్యోధనుడి ముఖంవైపు చూచి. 


క “పసులని యార్జుచు మము ను । ల్లస మాడిన ధర్మహీనులను నృపధర్మం 

బెసంగంగ నే మిదె యిప్పుడు । పసు లని యార్దెదము మగుడ బంధుద్రోహీ! 280 
ప్రతిపదార్థం: బంధుద్రోహీ!= బంధువులకు ద్రోహం తలపెట్టేవాడా!; పసులు+అని= పశువులారా! అని; ఆర్చ్భుచున్‌= 
అరుస్తూ; మమున్‌= మమ్ము; ఉల్లసము+ఆడిన= ఎగతాళి చేసిన; ధర్మహీనులను= ధర్మం లేనివారిని; నృపధర్మంబు+ 
ఎసంగంగన్‌= రాజధర్మం అతిశయించగా; ఏము= మేము; ఇదె= ఇప్పుడే; మగుడన్‌= మరలా; పసులని ఆర్బెదము= పశువులని 
పిలుస్తాము. 


తాత్పర్యం: 'ఓ బంధుద్రోహీ! పశువులని అరుస్తూ మమ్ము పరిహసించిన నీతిమాలినవారిని రాజధర్మం 
అతిశయించగా- ఇదిగో! ఇప్పుడు మేము మరల “పశువులారా!' అని మిమ్ములను పిలుస్తూ అరుస్తాము. 


క్ర విను మేను కల్లసారెలు । గొని కపటపు నెత్త మాడుకుశలత. గా దొ 

ప్పనివారు నేపడంచుట । ఘనబాహు స్వైరకేళ గాని దురాత్మా!” 281 
ప్రతిపదార్థం: దురాత్మా!= దుర్మార్గుడా!; వినుము= నా మాట వినుము; ఏను= నేను; కల్లసారెలు+కొని= మోసపు పాచికలను 
తీసికొని; కపటపు= మోసపు; నెత్తము= జూదము; ఆడు ఆడునటువంటి; కుశలతన్‌+కాదు= నేర్పుతో కాదు; ఒప్పనివారు= 
ఇష్టంలేని వారిని(శత్రువులను); ఘనబాహు స్టైరకేళిన్‌= గొప్ప భుజబలంతో కూడిన యుద్ద క్రీడతో; ఏపు+అడంచుట+కాని= 
గర్వాన్ని అణచటమే (కాని). 


తాత్పర్యం: ఓ దుష్టుడా! వినుము. ఇది గొప్పదైన బాహుక్రీడతో శత్రువుల గర్వాన్ని అణచటమేగాని, మోసపుసారెలతో 
కపటపు జూదంలోని నేర్పరితనంతో కాదు.” 


వ. అని పలికి పెలుచ నవ్వి ధర్మనందనగోవిందపాంచాలప్రకరపార్ధసాత్యకినకులసహదేవుల నాలోకించి. 282 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాటాడి; పెలుచన్‌ నవ్వి= పెద్దగా నవ్వి; ధర్మనందన= ధర్మరాజును; గోవింద= శ్రీకృష్ణుడిని; 
పాంచాల ప్రకర= పాంచాలుర సమూహమును; పార్ణ= అర్జునుడిని; సాత్యకి= సాత్యకిని; నకుల సహదేవులను= నకులుడిని, 
సహదేవుడిని (వీరందరిని); ఆలోకించి= కలియచూచి. 


తాత్పర్యం: ఆ విధంగా మాటాడి పెద్దగా నవ్వి ధర్మజ, శ్రీకృష్ణ పాంచాలురను, అర్జున, సాత్యకి, నకుల 
సహదేవులను చూచి. 


ఆ.  'శంక లేక కడంగి సభ కట్లు పాంచాలి । నంటరానిదాని నొంటిచీర 
తోన యున్న సాధ్వి వేనలి వట్టి యీ । డ్పించినతని. జూడు. డంచు. బొదలి. 283 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శంక లేక= అనుమానం లేకుండా; కడంగి= పూనుకొని; సభకున్‌= రాజసభకు; అట్టు= ఆ విధంగా; 
పాంచాలిన్‌= (ద్రౌపదిన్‌; అంటరానిదానిన్‌= తాకరాని దానిని; ఒంటిచీరతోన్‌+అ ఉన్న= ఏకవస్త్ర అయి ఉన్న; సాధ్సిన్‌= 
పతివ్రతను; వేనలి+పట్టి+-ఈడ్పించిన= కొప్పు పట్టి లాగించిన; అతనిన్‌= అతడిని; చూడుండు= చూడండి; అంచున్‌= 
అంటూ; పొదలి= ఒప్పి. 


తాత్సర్యం: 'సందేహించకుండా సభలోకి కావాలనే ఆ విధంగా (ద్రౌపదిని తాకరాని దానిని, ఏకవస్త్రను, పతివ్రతను 
కొప్తుబట్టి లాగించిన వాడిని చూడండి అని ఉప్పొంగి. 


వ. “పాంచాలి సేసినతపంబు పెంపున నీశోభనంబు సమకూటి' ననిన విని వారు ప్రమోదంబు నొంద మిక్కిలి 

సంతసంబునం దేలి యక్కురుఘస్మరుండు నర్తించుచెన్ను దోప జెలంగి. 284 
ప్రతిపదార్థం: పాంచాలి= (ద్రౌపది; చేసిన తపంబు సెంపునన్‌= కావించిన తపసు యొక్క గొప్పతనంతో; ఈ శోభనంబు= 
ఈ మంగళం; సమకూరెన్‌= సిద్ధించింది; అనినన్‌= అనగా; విని= విన్న వారు; ప్రమోదంబునన్‌+ఒందన్‌= సంతోషించగా; 


మిక్కిలి సంతసంబునన్‌ తేలి= చాల సంతోషంతో తేలియాడి; ఆ+కురు ఘస్మరుండు= ఆ కౌరవులను చంపినవాడు - 
భీముడు; నర్తించు= నాట్యం చేసే; చెన్ను= సొగసు; తోయపన్‌= తోచేటట్టు; చెలంగి= ఆర్చి. 


తాత్సర్యం: 'పాంచాలి తపఃఫలితంగా ఈ శుభం జరిగింది.” అని భీముడు అనగా దానిని వినిన అందరూ 
సంతోషించి, కౌరవులను చంపిన భీముడు నాట్యంచేసే విధం తోచగా ఆర్బి - 


చ. “మును మము గొడ్డువోయి రని ముష్కరతం జెడనాడినట్టి దు 
Pa 

ర్దనుల ననిం గడంగి ధృతరాష్ట్రతనూజుల బంధువర్గమి 

త్రనికరసైన్యకోటిసహితంబుగ గీటడంగింపం గంటి; మిం 

క నమరలోక మైన నరకం బయినన్‌ సరి మాకు నారయన్‌.” 285 
ప్రతిపదార్థం: మును= ఇదివరకు; మమున్‌= మమ్ము; గొడ్డువోయిరని= వ్యర్థులని, పౌరుషహీనులయ్యారని; ముష్కరతన్‌= 
మూర్ధత్వంతో; చెడన్‌+ఆడి నట్టి= దూషించినటువంటి (తిట్టినటువంటి); దుర్దనులన్‌= దుష్టులను; ధృతరాష్ట్ర తనూజులన్‌= 
ధృతరాష్ట్రుడి కుమారులను; బంధువర్గ్ల= బంధువుల సమూహంతోను; మిత్ర నికర= స్నేహితులతోను కూడుకొన్న; సైన్యకోటి 
సహితంబుగాన్‌= పెక్కు సైన్యాలతో సహా; కడంగి= పూని; అనిన్‌= యుద్దంలో; గీటడంగింపన్‌= చంపటాన్ని; కంటిమి= 
చూడగలిగాము; ఇంకన్‌= ఇక; అమరలోకము+ఐనన్‌= స్వర్గమైనా; నరకంబు+ఐనన్‌= నరకలోకమైనా; ఆరయన్‌= చూడగా; 
మాకున్‌ సరి= మాకు సమానమే! 


తాత్పర్యం: “ఇదివరకు మమ్ము వ్యర్థజీవు లని, పౌరుషహీనులని మూర్ధతతో తిట్టినటువంటి దుర్మార్గులను, 
ధృతరాష్ట్రుడి కుమారులను బంధుమిత్రసైన్య సమూహంతో యుద్దరంగంతో పనిబట్టి నాశం చేయగా చూడగలిగాము. 
ఇక మాకు స్వర్గమైనా నరకమైనా - ఒకటే! 


క, అని గద జేకొని నృప! నీ; తనయునిమెడ వట్టి యదిమి తల గ్రమ్మణం ద 
న్నినం గని మును దన్నుట నె | మ్మన మెరియ తదగ్రజుం డమర్షముతోడన్‌. 286 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 311 
ప్రతిపదార్థం: నృప!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; అని గదన్‌+చేకొని= అంటూ గద తీసికొని; నీ తనయుని మెడన్‌= నీ 
కుమారుడి మెడను; పట్టి అదిమి= పట్టుకొని నొక్కి; తలన్‌= తలను; క్రమ్మజన్‌= మరలా; తన్నినన్‌= తన్నగా; కని= చూచి; 
మును తన్నుట= ఇదివరకు తన్నటమే; నెమ్మనము= మనస్సు; ఎరియన్‌= మండించగా; తద(గజాండు= వాని అన్న అయిన 
ధర్మరాజు; అమర్షముతోడన్‌= కోపంతో. 


తాత్సర్యం: ఓ రాజా! ఆ విధంగా గదను చేతిలోనికి తీసికొని నీ కుమారుడి మెడను అదిమిపెట్టి తలను మరల 
తన్నగా దానిని చూచి, ఇదివరకు తన్నినందులకే మనస్సులో మండుతున్న ధర్మజుడు కోపంతో - (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


వ. హర్న్షావేశలఘు చారిత్రుం డగు నమ్మారుతపుత్రున కి ట్లనియె. 287 


ప్రతిపదార్థం: హర్షఆవేశ= సంతోషం వలన కలిగిన ఆవేశంవలన; లఘుచారిత్రుండు+అగు= అల్ప నడవడిక గల; 
ఆ+మారుత పుత్రునకున్‌= ఆ భీమసేనుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: సంతోషావేశంతో అల్పమైన ్రవర్తనం ప్రదర్శించిన ఆ భీమసేనుడితో (ధర్మజుడు) ఇట్లా అన్నాడు: 


చ. “తల యది యేల తన్నెద? వధర్మము నొందుట కాత్మ రోయంగా 
వలవదె? రాజ రా జనుజవర్గము. దక్కినబంధుకోటియుం 
గలపరివారముం దెగిన గౌరవ మేదక( బోరి సంగర 
స్థలమున బడ్డ నీతులువచందముచే(త జనంబు మెచ్చునే? 288 


ప్రతిపదార్థం: తల+అది+ఏలతన్నెదవు?= తలను ఎందుకు తన్నుతున్నావు?; అధర్మమున్‌+ఒందుటకున్‌= ధర్మాన్ని 
అతి(క్రమించటానికి; ఆత్మన్‌ రోయంగా వలవదె?= మనస్సులో అసహ్యించుకొనవలదా?; రాజరాజు= దుర్యోధనుడు; 
అనుజవర్గమున్‌= తమ్ములూ; తక్కిన బంధుకోటియున్‌= మిగిలిన బంధు సమూహమూ; కల పరివారమున్‌= ఉన్న సేన 
అంతా; తెగినన్‌= నశించిపోగా; గౌరవము+ఏదక= మర్యాదను వదలక; పోరి= యుద్దం చేసి; సంగర స్థలమునన్‌ పడ్డన్‌= 
యుద్దరంగంలో పడిపోగా; ఈ తులువ చందముచేంత= పొగరుబోతు తనపు చేష్ట; జనంబు= జనం; మెచ్చునే?= 
మెచ్చుకొంటుందా? 


తాత్సర్యం: “ఈ తలను తన్నటమెందుకు? ఇది అధర్మం. ఇటువంటి చేష్ట మనసా అసహ్యించుకొన తగినది; పోగా, 
సోదరులు, బంధువులు గల సైన్యం నశించినా మర్యాద వదలక రారాజు దుర్యోధనుడు సమరంలో పాల్గొని 
రణక్షేత్రంలో పడ్డాడు. ఇటువంటి వేళ ఈ పొగరుపోతు చేతను జనులు మెచ్చుకొంటారా? 


క, మును లోకము ధర్మపరుం । డనం బరంగినవాండ విట్టు లనుచితకృత్యం 
బునకు6 జనం దగునె దీనం | గనియెడుఫల మేమి? దూష్యగర్వం బేలా? 289 
ప్రతిపదార్థం: మును లోకము= ఇదివరకు లోకం; ధర్మపరుండు+అనన్‌= ధర్మాత్ముడన; పరంగినవాండవు= పేరు కలిగినవాడవు; 


ఇట్టులు= ఈ విధంగా; అనుచిత కృత్యంబునకున్‌= ఉచితముకాని పనికి; చనన్‌+తగునే?= పూనుకోవచ్చునా?; దీనన్‌= 
ఇందువల్ల; కనియెడు ఫలమేమి?= పొందే ఫలితమేమి?; దూష్య గర్వంబేలా?= నిందింపదగిన పొగరుబోతుతనం ఎందులకు? 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇదివరలో లోకంలో ధర్మపు నడవడిక కలవాడవనే పేరు పొందావు. ఈ విధమైన అన్యాయమైన పనికి 
పూనుకొనవచ్చునా? దీనివలన పొందే ఫలితమేమి? నిందనీయమైన అహంకార మెందుకు?” 


వ. అని దూటి దుర్యోధనుం జూచి బాష్పాకులలోచనుం డై. 290 


ప్రతిపదార్థం: అని దూజి= అని నిందించి; దుర్యోధనున్‌+చూచి= దుర్యోధనుడి దిక్కు చూచి; బాష్ప+ఆకుల+లోచనుండు+ఐ= 
కన్నీటితో కలతనొందిన చూపు కలవాడై. 


తాత్సర్యం: ఈవిధంగా నిందించి, కన్నీటితో నిండిన దృష్టితో దుర్యోధనుడిని చూచి. 


సీ, “విధి ప్రతికూలు డై వేరంబు పుట్టించి । మాకు నీవును మేము నీకు నలిగి 
యితరేతరద్రోహమతి( దెగి యింతలు । సేయుట గావించె; నీ యధర్మ 
పరతయు లోభంబు బాల్యంబు మదమును । నిన్ను నింతకు. దెచ్చె; నీకతమున 
నాకు బాంధవ కులనాశంబు వాటిల్లె; । ధృతరాష్తు కోడండ్రు తీవ్రశోక 


తే. కారి యయినవైధవ్యంబు కారణముగ । నన్ను నిందింతు' రనువచనములు మొదలు 


గాంగ బహు విలాపంబుల( గరుణ మావ । హిల్ల దురపిల్లె నుల్లంబు దల్లడిల్ల.' 291 


ప్రతిపదార్థం: విధి= దైవం; (ప్రతికూలు(డు+ఐ= ఎదురుతిరిగి; వేరంబు= శత్రుత్వమును; పుట్టించి= కలిగించి; మాకున్‌ 
నీవును= మా యెడ నీవును; మేము నీకున్‌= మేము నీయందును; అలిగి= కోపించి; ఇతరేతర (ద్రోహమతిన్‌= పరస్పర 
ద్రోహబుద్ది; తెగి= తెగించి; ఇంతలు చేయుట= ఇంతపని చేయటం(అనగా యుద్దం మొదలైనవి); కావించెన్‌= చేశాడు; నీ 
అధర్మపరతయున్‌= నీ యొక్క అధర్మాసక్తి; లోభంబు= అత్యాశ; బాల్యంబు= చిన్నతనం; మదమును= గర్వమును; నిన్నున్‌ 
ఇంతకున్‌+తెచ్చెన్‌= నిన్నీ స్థితికి తీసికొని వచ్చింది; నీ కతమునన్‌= నీ కారణంగా; నాకున్‌; బాంధవ కులనాశంబు+పాటిల్లెన్‌= 
బంధువంశనాశం కలిగింది; ధృతరాష్టు కోడండ్రు= ధృతరాష్ట్రుడి కోడళ్ళు; తీవ్రశోకకారి+ఐన= పెనుదుఃఖాన్ని కలిగించేది 
అయిన; వైధవ్యంబు కారణముగన్‌= భర్భహీనత్వం కారణంగా - అనగా వైధవ్యావస్థవలన; నన్నున్‌; నిందింతురు; అను 
వచనములు మొదలు కాంగన్‌= అనే పలుకులు మొదలుగా; బహువిలాపంబులన్‌= పలు ఏడ్పులతో; కరుణము ఆవహిల్లన్‌= 
కరుణరసం కలుగగా; ఉల్లంబు తల్లడిల్లన్‌= మనసు కలతపడగా; దురపిల్లెన్‌= దుఃఖపడినాడు. 


తాత్సర్యం: 'దైవం వ్యతిరేకించి శత్రుత్వాన్ని కలిగించి మాపై నీవును, నీపై మేమును కోపించి పరస్పరం ద్రోహబుద్దితో 
విడిపోయేటట్లు చేసి ఇంత పనిచేయించాడు. నీ అధర్మం, అత్యాశ, పసితనం, గర్వం, ని న్నీస్థితికి తెచ్చాయి. నీ 
కారణంగా నాకు బంధువంశనాశమైనది. ధృతరాష్ట్రుడి కోడళ్ళు తీవ్ర దుఃఖానికి లోనయ్యే వైధవ్యం కారణంగా నన్ను 
దూషిస్తారు అనే పలుకులు మొదలుగా అనేక విధములయిన దుఃఖపుమాటలతో కరుణరసం నిండుకొనగా మనసు 
తల్లడిల్లగా ధర్మరాజు దుఃఖించాడు. 


వ. అనిన విని ధృతరాష్తుండు సంజయున కి ట్లనియె. 292 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; ధృతరాష్టుండు; సంజయునకున్‌+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ఈ విధంగా 
అన్నాడు: 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 313 
తాత్పర్యం: అనగా విని, ధృతర్మాష్టుడు సంజయుడితో ఈ విధంగా అన్నాడు: 


చ.  'అనిలసుతుం డధర్మమున నమ్మెయి( గౌరవమేదినీశ్వరుం 
దనయెదురన్‌ వధింప(గ గదాసమరాఖిలధర్మవేది నాం 
జనిన హలాయుధుండు గని సంజయ! యే మని పల్మె? నంత వాం 
డనుజులకున్‌ మటిందులకు నట్టియెడ న్మొగమోడ నేర్చునే? 293 


ప్రతిపదార్థం: సంజయా!= ఓ సంజయుడా!; అనిలసుతుండు= భీముడు; ఆ+మెయిన్‌= ఆ (ప్రకారంగా; అధర్మమునన్‌= 
అన్యాయంగా; కౌరవమేదినీ+-ఈశ్వరున్‌= కురువంశ రాజయిన దుర్యోధనుడిని; తన ఎదురన్‌= తన ముందు (తనకంటికి 
ఎదురుగా); వధింపంగన్‌= చంపగా; గదాసమర= గదాయుద్దంలోని; అఖిల ధర్మవేది= అన్ని ధర్మాలను తెలిసినవాడు; నాన్‌= 
అనగా; చనిన= ఒప్పిన; హల+ఆయుధుండు= బలరాముడు; కని= చూచి; ఏమని పల్కెన్‌?= ఏమని మాటాడాడు?; 
అంతవాండు= ఆ గొప్పవాడు; అనుజులకున్‌= తమ్ములకు; మజందులకున్‌= బావమరదులకు; అట్టి ఎడన్‌= ఆ సమయంలో; 
మొగమోడ నేర్చునే?= మొగమును తప్పించ కలిగి ఉంటాడా? 


తాత్సర్యం: “సంజయా! ఆ విధంగా భీమసేనుడు అధర్మంగా దుర్యోధనుడిని తన కట్టెదుట చంపగా గదాయుద్దపు 
సమస్త ధర్మాలు తెలిసినవా డని (ప్రసిద్దిని గడించిన బలరాముడు చూచి ఏమని మాట్లాడాడు? అంత గొప్పవాడు 
తోబుట్టువుల యెడ, మేనమరదుల పట్ట మొగమాటం వహిస్తాడా?' 


చ. అనవుడు నాతం డిట్టు లను నమ్మనుజేంద్రున కప్పు రోహిణీ 
తనయుడు కోపవేగమున( దామ్రముఖుం డయి లేచి బాహు లె 
త్తి 'నృపతులార! చూచితిరె తెల్లముగా బకవైరివిక్రమం 
బున తెజం? గిట్టివాని మనభూముల. గంటిమె యెన్న( డేనియున్‌? 294 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆతండు= ఆ సంజయుడు; అప్టు= ఆ సమయంలో; ఆ+మనుజేంద్రునకున్‌= ఆ 
రాజుతో; ఇట్టులు+అనున్‌= ఈ (ప్రకారంగా అన్నాడు; రోహిణీతనయు(డు= బలరాముడు; కోపవేగమునన్‌= కోపపు 
తొట్రుపాటుతో; తామముఖుండు+ఐ లేచి= ఎగర్రనైన ముఖంతో లేచి; బాహులు+ఎత్తి= చేతులు పైకెత్తి; నృపతులార!= ఓ 
రాజులారా!; తెల్లముగాన్‌= స్పష్టంగా; చూచితిరె?= చూచారా!; బకవైరి విక్రమంబున తెజుంగు= బకాసురుని చంపినవాడి 
యొక్క శౌర్యపు పద్దతి; ఎన్నండేనియున్‌= ఎప్పుడైనా; మన భూములన్‌= మనదేశాలలో; ఇట్టివానిన్‌+కంటిమె?= ఇటువంటి 
వాడిని చూచామా? 


తాత్సర్యం: సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు: 'ఆ సమయంలో రోహిణికుమారుడు కోపాతిశయంతో 

ముఖం ఎ(ర్రబడగా లేచి, చేతులు పైకెత్తి, చుట్టూ ఉన్న రాజులలో 'బకవిధ్యంసియొక్క పరా(క్రమ పద్దతిని స్పష్టంగా 

చూచారా? మన దేశంలో ఎప్పుడైనా ఇటువంటి వారిని చూచామా? 

వ. గదాయుద్దంబున నాభికి దిగువ యగుశరీరభాగంబు నొప్పించుట ధర్మంబుగా దను శాస్తోక్తి వినమె? 
వీండు విచ్చలవిడి. దెంపు సేసె' నని పలుకు నమ్మహాత్ముని మనంబున రోషానలంబు నముత్చితం బగుటయు 
నప్పుడు. 295 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గదా యుద్దంబునన్‌= గదతో చేసే పోరాటంతో; నాభికిన్‌ దిగువ అగు శరీరభాగంబున్‌= బొడ్డునకు (క్రిందిదైన 
శరీరభాగమును; నొప్పించుట= బాధించటం; ధర్మంబు+కాదు= న్యాయం కాదు; అను శాస్త్ర+ఉక్తి= అన్న నీతిశాస్త్రపు మాట; 
వినమే?= వినలేదా! వీండు= ఈ భీమసేనుడు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; తెంపు+చేసెన్‌= సాహసం చేశాడు; అని= అంటూ; 
పలుకు= మాటాడుతున్న; ఆ+మహాత్ముని= ఆ గొప్పవాడి; మనంబునన్‌= మనస్సులో; రోష+అనలంబు= రోషాగ్ని; 
సముత్సితంబు+అగుటయున్‌= బాగా రేగగా; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: గదాయుద్దంలో బొడ్డుకు దిగువభాగంలో బాధించటం న్యాయంకాదు- అనే యుద్దనీతిశాస్త్ర ధర్మాన్ని 
వినలేదా! ఈ భీముడు విచ్చలవిడిగా తెగించాడు.' అని అంటున్న ఆ మహాత్ముడి (బలరాముడి) మనస్సులో 
రోషాగ్ని ప్రజ్వలించగా అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నిజరథము మీ(ది హలమును । భుజశిఖరమునం దమర్షి భూమి యద్రువ వా 
యుజుదెసకు నడచె నుద్ధట | గజరిపుచంక్రమణ రేఖ గతియం దొలయన్‌. 296 


ప్రతిపదార్థం: నిజరథము మీంది= తన తేరుమీది; హలమును= నాగలిని; భుజశిఖరమునందు+అమర్భ్చి= భుజం మీద 
నిలుపుకొని; భూమి+అద్రువన్‌= భూమి వణకగా; వాయుజు దెసకున్‌= భీముడి దిక్కునకు; ఉద్భట= భయంకరమైన; 
గజరిపు= సింగముయొక్క; చం(క్రమణరేఖ= తిరిగే పద్దతి; గతి అందున్‌= నడకలో; ఒలయన్‌= కానరాగా; నడచెన్‌= మీదకు 
నడచాడు. 


తాత్సర్యం: (బలరాముడు) తన రథంమీద ఉన్న నాగలిని భుజంపైన పెట్టుకొని, భూమి వణకగా, భయంకరమైన 
సింహం తిరిగే పద్దతి నడకలో కానరాగా భీముడి వైపునకు నడచాడు. 


శ్రీకృష్ణుడు బలరామునకు( గోపోపశమనంబు చేయుట (సం. 9-59-7) 


వ. _దానికిం బవమానసూనుండు సోదరభుజబలనిజబలంబు లేకముఖత్వంబున నెప్పడుం గలుగు మనోబలంబు 
వలనం జలింప కుండె; నట్టియెడ వేగంబ వినయవినతుం డగుచు నచ్యుతుం డడ్డంబు సొచ్చి దీర్లవృత్తపీనంబు 
లగుబాహువుల హలాయుధు. బట్టి కైలాసశైలంబు గదిసిన యంజనమహీధరంబుమాడ్కి నొప్పి 
యనూనస్వరంబున నతని కిట్లనియె. 297 


ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ చేష్టకు; పవమాన సూనుండు= భీమసేనుడు; సోదర భుజబల నిజబలంబులు= తన తోబుట్టువుల 
యొక్క భుజశక్తి తనశక్తి ఏకముఖత్వంబునన్‌= ఒక్కటిగా; ఎప్పుడున్‌ కలుగు= ఎల్లవేళలా కలుగుతున్న; మనోబలంబువలనన్‌+ 
చలింపకుండెన్‌= మానసిక స్టైర్యం వలన కదలకుండా ఉన్నాడు; అట్టిఎడన్‌= ఆ వేళ; వేగంబ= శీఘ్రంగా; వినతుండు+అగుచున్‌= 
అణకువతో వంగినవాడౌతూ; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అడ్డంబు+చొచ్చి= అడ్డం వచ్చి; దీర్భవృత్త పీనంబులు+అగు 
య యి యిటూ 
బాహువులన్‌= పొడవైన, గుండ్రనైన బలసిన చేతులతో; హలాయుధున్‌ పట్టి= బలరాముడిని పట్టుకొని; కైలాసశైలంబున్‌ 
కదిసిన= కైలాస పర్వతాన్ని సమీపించిన; అంజన మహీధరంబు మాడ్కిన్‌= కాటుకకొండవలె; ఒప్పి= తగిఉండి; అనూన 
స్వరంబునన్‌= పెద్దగొంతుతో; అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= ఆ బలరాముడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ బలరాముడి పద్దతికి భీమసేనుడు తనయొక్క, తన తోబుట్టువుల యొక్క శక్తి ఒక్కటై నిలకడతోడి 
మనఃస్థెర్యంతో స్థిరంగా ఉన్నాడు. అటువంటి సమయంలో త్వరగా వినయంతో కూడినవాడై శ్రీకృష్ణుడు అడ్డంగా 
జ థి _ దా ట్‌ 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 315 
పోయి, పొడవైన, గుండ్రనైన, బలిసిన తన చేతులతో బలరాముడిని పట్టుకొని కైలాసపర్వతాన్ని కాటుకకొండ 
పట్టుకొన్నట్టుగా ఒప్పి, పెద్దగొంతుతో ఇట్లా అన్నాడు: 
నిశేషం: అలం: ఉపమ. బలరాముడు తెలుపు. అందుచేత అతడికి తెల్లని కైలాసంతో పోలిక, కృష్ణుడు నలుపు. అందుకే 
అతనికి కాటుకకొండతో పోలిక. 


క. _ తనవృద్ధియు మిత్రునివ । ర్థనమును దత్సఖసమృద్ధి ప్రబలుటయును శ 

త్రునిదెస నిన్నియు. జెడుటయు । నను షడ్విధములను దన్ను నతిశుభ మొందున్‌. 298 
ప్రతిపదార్థం: తన వృద్దియున్‌= తన ఎదుగుదల; మి(త్రుని వర్షనమును= స్నేహితుడి ఎదుగుదలయును; తద్‌+సఖ సమృద్ధి= 
ఆ స్నేహితుల సమృద్ది; ప్రబలుటయున్‌= పెరుగుటయు; శత్రుని దెసన్‌= వైరియెడ; ఇన్నియున్‌+చెడుటయున్‌= పైని చెప్పిన 
వన్నీ నశించి పోవుటయు; అను= అన్నటువంటి; షడ్విధములను= ఆరు పద్దతుల చేతను; తన్నున్‌= తన యెడ; అతిశుభము+ 
ఒందున్‌= మిక్కిలి మేలు కలిగిస్తుంది. 


తాత్సర్యం: తాను పెంపుచెందటం, తన మి(త్రుడు పెరగటం, ఆ స్నేహితులు దండిగా ప్రబలటం, శత్రువు 
విషయంలో ఇన్నీ చెడిపోవటం అనే ఆరువిధాలు తనకు మిక్కిలి మేలు కలిగిస్తాయి. 


విశేషం: తన పెంపూ, తన మిత్రుని పెంపూ, తన మిత్రుల సమృద్ది అధికం కావటం - అనేవి తన విషయంలోనూ, ఇవన్నీ 
శత్రువు విషయంలో చెడిపోవటమూ - అంటే - తనకు పెంపు లేమి, తన మి(త్రునకు పెంపు లేమి, తనకు మిత్రుల సమృద్ది 
అధికం కాకపోవటం - అనే ఈ ఆరు విధాలూ తనకు శుభం కలిగిస్తాయి. 


వ. ఏతత్రకారంబు విపరీతం బగుట యొప్ప; దట్లు గావున మిత్రునకుం గీడు వాటిల్లి నెడ నేర్పు గలుగునేని 
మైత్రిపరుం డయిన పారుషశాలి యది శమింపం జేయు సత్యపరాక్రము లగు పాండవులు మనకు€ బరమ 
మిత్రులు; విశేషించి మన మేనత్తకొడుకు, లనీతిపరులచేతం బరిభవింపంబడినవారు గావున వీరల 
కభ్యుదయంబు గలిగించుట నీకుం గర్తవ్యంబు. 299 

ప్రతిపదార్థం: ఏతద్‌+(ప్రకారంబు= ఈ పద్దతి; విపరీతంబు+అగుట ఒప్పదు= వ్యతిరేకం కావటం తగదు; అట్టు కావునన్‌= 

అందుచేత; మి(త్రులకున్‌ కీడు వాటిల్లిన+ఎడన్‌= స్నేహితులకు కష్టం కలిగినప్పుడు; నేర్పు కలిగెనేని= చేతనైతే; మైత్రి 
పరుండు+ఐన పౌరషశాలి= స్నేహశీలిఅయిన శక్తి కలవాడు; అది= ఆ కీడును; శమింపన్‌ చేయు= అణగచేస్తాడు; 
సత్యపరా(క్రములు+అగు పాండవులు= సత్యమైన, వీరం కల పాండవులు; మనకున్‌+పరమమి(త్రులు= మనకు మిక్కిలి 
స్నేహితులు; విశేషించి= మీదు మిక్కిలి; మన మేనత్త కొడుకులు= మన మేనత్త కుమారులు; అనీతిపరుల చేతన్‌= నీతిలేని 


వారి వలన; పరిభవింపంబడినవారు= అవమానానికి లోనయినవారు; కావునన్‌= అందువలన; వీరలకున్‌= ఈ పాండవులకు; 
అభ్యుదయంబు కలిగించుట= మేలు చేకూర్చటం; నీకున్‌+కర్తవ్యంబు= నీకు చేయదగిన పని. 


తాత్పర్యం: పై నీతి విపరీతం కావటం తగదు. అందుచేత మి(త్రుడికి కష్టం కలిగినప్పుడు (ప్రజ్ఞ కలిగిన, 
స్నేహపరుడైన, బలవంతుడు దానిని ఆదుకొంటాడు. సత్యపరా(క్రములైన పాండవులు మనకు మిక్కిలి స్నేహితులు. 
మీదుమిక్కిలి మన మేనత్త కొడుకులు కూడా. నీతిలేనివారిచేత అవమానానికి లోనయినవారు. కనుక వీరికి 
అభ్యుదయం కలిగించటం నీకు చేయవలసిన పని. 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అంటే సైన చెప్పిన షడ్విధశుభకరములలోను, రెండవది (మిత్రుని వర్దనం) మూడవది (సఖసమృద్ది 'ప్రబలటం) మనం 
చేయాలి. అప్పుడు మనకు అతిశుభం కలుగుతుంది. 


తే. ప్రతిన నెబిపుట నృపులకు( బరమధర్మ | మగుట మనమున జర్షింపు; మనిలసుతుండు 
గద సుయోధను తొడలు భగ్నములు సేయు । వా(డు గా సభ బూనినవాండు గాందె? 300 


ప్రతిపదార్థం: ప్రతిన నెజపుట= శపథాన్ని నెరవేర్చటం; నృపులకున్‌= రాజులకు; పరమ ధర్మము+అగుటన్‌= ఉత్తమ 
న్యాయంకావటం; మనమునన్‌+చర్చింపుము= మనస్సులో తలచుకొనుము; అనిలసుతుండు= భీమసేనుడు; గదన్‌= గదతో; 
సుయోధనుతొడలు= దుర్యోధనుడి తొడలను; భగ్నములు చేయువాండుగాన్‌= విరుగగొట్టేవాడుగా; సభన్‌= నభలో; 
పూనినవాండు కాడె?= ప్రతిజ్ఞ చేసినవాడు కాడా? 


తాత్సర్యం: రాజులకు (ప్రతిజ్ఞ నెరవేర్చటం ఉత్కృష్టధర్మం అనే విషయాన్ని మనస్సులో యోచించుము. వాయు 
తనయుడైన భీముడు గదతో దుర్యోధనుడి తొడలను విరుగగొట్టుతానని సభలో ప్రతిజ్ఞచేశాడు కదా! 


వ. అట్లుంగాక మైత్రేయమహాముని శాపంబున దుర్యోధనుతొడలు భీమసేనుగదాఘాతంబున భగ్నంబులు గాం 
గలయవి యై యుండె; నిప్పు డట్లయ్యెం గావున దీన దోషంబు దోంపదు; క్రోధం బుపసంహరింపుము; 
కుంతీనందనుల యభివృద్ది మనకు సమృద్ది. జేయు” ననిన నతనికి హలాయుధుం డిట్లనియె. 301 


ప్రతిపదార్థం: అట్టున్‌ కాక= అంతే కాకుండా; మైత్రేయ మహాముని= మైత్రేయ మహర్షి శాపంబునన్‌= ఇచ్చిన శాపం 
కారణంగా; దుర్యోధను తొడలు= దుర్యోధనుడి తొడలు; భీమసేను= భీముడియొక్క; గదాఘాతంబునన్‌= గద దెబ్బచేత; 
భగ్నంబులు+కాన్‌+కలవిఐ+ఉండెన్‌= విరిగిపోయేవయి ఉండినవి; ఇప్పుడు+అట్లు+ అయ్యెన్‌= ఇప్పుడు ఆ (ప్రకారంగా అయినది; 
కావునన్‌= అందువలన; దీనన్‌= ఈ చేష్టయందు; దోషంబు తోయదు= తప్పు కనిపించదు; (క్రోధంబు+ఉపసంహరింపుము= 
కోపాన్ని వదలుము; కుంతీ నందనుల+అభివృద్ది= కుంతి కుమారులయొక్క పెంపు; మనకున్‌ సమృద్ది+చేయున్‌= మనకు 
మేలు చేస్తుంది; అనినన్‌= అనగా; అతనికిన్‌; హలాయుధుండు+ఇట్టు+అనియెన్‌= బలరాముడు ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: భీముడి శపథం మా(త్రమే కాదు. మైత్రేయ మహాముని శాపం కారణంగా కూడా భీముడి గదయొక్క 
తాకిడికి దుర్యోధనుడి తొడలు విరుగవలసి ఉన్నది. ఇప్పు డది జరిగింది. దీనిలో దోషం లేదు. నీ కోపాన్ని 
అణగించుకొమ్ము. కుంతికుమారులయొక్క క్షేమం మనకు మంచిని కలిగిస్తుంది” అన్నటువంటి శ్రీకృష్ణుడితో 
బలరాము డిట్టా అన్నాడు: 


తే. “ఓపి ధర్మార్థ కామంబు లొకటి నొకటి | నాశ మొందింప కుండంగ నడపవలయు( 
గాక! ధర్మంబు సెడ నర్భకామములను । గోరు పురుషుండు నిందకు( గుదురుగాందె? 302 


ప్రతిపదార్థం: ఓపి= చాలి; ధర్మార్థ కామంబులు+ఒకటిన్‌+ఒకటి= ధర్మార్థ కామాలు ఒకదాని నొకటి; నాశము+ఒందింపకుండన్‌ 
నడపవలయున్‌= నాశం చేయకుండా నడచుకొనవలయును; కాక= ఆ విధంగా కాకుండా; ధర్మంబు+చెడన్‌= ధర్మం 
నశించిపోయేటట్లు; అర్థకామములను కోరు పురుషుండు= సంపదలను, కామములను ఆశించే పురుషుడు; నిందకున్‌ 
కుదురు+కాణడె?= అపకీర్తికి చోటుకదా! 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 317 


తాత్సర్యం: 'ధర్మార్థ కామాలు (క్రమంగా ఒకదానినొకటి నాశనం చేయకుండా నడచుకొనవలసి ఉన్నది. అట్టుకాక 
ధర్మం చెడిపోయేటట్టు అర్జాన్నీ, కామాన్నీ కోరే మానవుడు అపకీర్తికి ఆలవాలం కాడా? 


క. మునిశాపంబును బ్రతినయు । నని చెప్పితి; గలుగు గాక! యని విను ధర్మం 

బున వానిన్‌ నెబిపక యి । ట్లనిలసుతుండు గలంచెం గాదె యన్నెటి యెల్లన్‌. 303 
ప్రతిపదార్థం: మునిశాపంబును= ముని ఇచ్చిన శాపమూ; (ప్రతినయున్‌= (ప్రతిజ్ఞయూ; అని చెప్పితి(వ)= అని చెప్పావు; 
కలుగున్‌+కాక!= అవి ఉండవచ్చు గాక; విను= వినుము; అనిన్‌= యుద్దంలో; ధర్మంబునన్‌ వానిన్‌ నెజపక= ధర్మంతో ఆ 


పనులు చేయకుండా; ఇట్టు= ఈ విధంగా; ఆ+నెటీ+ఎల్లన్‌= ఆ ధర్మము నంతటిని; అనిలసుతు(డు= భీమసేనుడు; 
కలంచెన్‌+కాదె!= చెడిపెను కదా! 


తాత్పర్యం: మునీశ్వరుడి శాపం, భీముడి ప్రతిజ్ఞ - అని చెప్పావు. కావచ్చును. కాని, ధర్మవిరుద్దంగా వ్యవహరించి 
యుద్దంలో ఈ విధంగా భీమసేనుడు న్యాయాన్నంతటిని చీకాకు పరచాడు కదా! అర్థకామాలకోసం భీముడు 
యుద్దధర్మాన్ని బలి చేశాడు కదా! 


చ. అన విని కృష్ణు డిట్టు లను 'నాతనికిన్‌ నిను నిజ్ఞగంబు ధ 

ర్మనిరతమానసుండు మధురత్వనిరూఢు(డు దోషదూరు€ డం 

చనిశము సంస్తుతించును మహాత్మ! యడంపుము క్రోధ; మీతండుం 

దనదు ప్రతిజ్ఞ కై రిపు గదాహతుం జేసి; నధర్మ మే లగున్‌? 304 
ప్రతిపదార్థం: అనిన్‌+విని= అనగా వినినవాడై; ఆతనికిన్‌= ఆ బలరాముడితో; కృష్ణుడు+ఇట్టులు+అనున్‌= శ్రీకృష్ణుడు ఈ 
విధంగా చెప్పాడు; మహాత్మ!= ఓ మహనీయుడా!; నినున్‌= నిన్ను; ఈ+జగంబు= ఈ లోకం; ధర్మనిరతమానసుండు= 
ధర్మమునం దాసక్తితోడి మనసున్నవాడు; మధురత్వ నిరూఢు(డు= తీయదనమగు నడవడియందు పట్టున్నవాడు; దోషదూరుండు= 
దోషం లేనివాడు; అంచున్‌= అంటూ; అనిశమున్‌= ఎల్లప్పుడూ; సంస్తుతించును= కీర్తిస్తుంది; (క్రోధము= కోపం; అడంపుము= 
మానుకొనుము; ఈతండును= ఈ భీముడు కూడా; తనదు (ప్రతిజ్ఞకై= తను చేసిన శపథానికి గాను; రిపున్‌= వైరిని; 
గదాహతున్‌+చేసెన్‌= గదతో పడగొట్టాడు; అధర్మము+ఏల+అగున్‌= (అది) న్యాయాతిక్రమణం ఎందు కవుతుంది? 


తాత్సర్యం: బలరాము డట్టా అనగా విన్న శ్రీకృష్ణుడు ఆతడితో నిట్లా అన్నాడు: 'లోకం నిన్ను ధర్మతత్సరుడుగా 
భా (ac) మ్మ్‌. 

తీయని మనసున్నవాడుగా ఎపుడూ కీర్తిస్తుంటుంది. ఓ మహాత్మా! కోపాన్ని మానుకొనుము. ఈ భీముడు తన 

ప్రతిజ్ఞను నెరవేర్చటానికి శత్రువును గదాహతుడిగా చేశాడు. ఇది (ప్రతిజ్ఞానిర్వహణమే కాని ఏ విధంగా 

అధర్మమౌతుంది? 


వ. అదియును నిలిచి మార్కొన్న యప్పుడును నడచు నెడను గాదు; పొడ వెగసి పై కుఖికినం దన్నుం 
గాచికొనుటయుం బ్రతిన నెజపుటయును గారణముగా దొరకొనిన నాభికి దిగువ గదా! యని యుడిగి 
చావ వచ్చునే? గద నూరుభంగంబు సేయుదు ననుభీమసేను పూనికి పదుమూండు వత్సరంబులేని 
వేచిన యది యక్కులపాంసనుం డేల తలంపకుండె? మజచెనేనిం జెడుంగాక! మనకేమి? కలియుగంబు 
చొరవ యాసన్నం బయ్యె; నివ్విధంబులు ధర్మంబు లై చెల్లకుండునే? యట్లుంగాక పుట్టినంతనుండియుం 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


గపటంబున నపకారంబులు సేయుచున్న వీని. గపటప్రకారంబున6 బడవైచుట ధర్మహాని యై తోంపదు; 
వీడు పాండవ యాదవ వంశవర్దనుం డగు సుభద్రానందనుం దెగటార్దిన తెజిం గెటుంగమే?' యనిన 
నా బలదేవుండు బలు మొగంబుతో “నిట్టి చెనంట గెలుపు గెలిచిన భీముండు వొగడు వడయుం గాక! 
రణధర్మంబు దప్పక పెనంగినట్టి ధర్మాత్ముం డైన దుర్యోధనున కుత్తమలోకం బయ్యెడు' మనుచు నతనికిం 
జెప్పి రథాధిరూఢుం డై పాండవేయపాంచాలయదుప్రవరులు చిన్నంబోవ నిజపురంబున కరిగె(; 
దదనంతరంబ వాసుదేవుండు ధర్మపుత్రు నాలోకించు నెడ నతండు దీనాననంబుతోడ మానసంబు 
విషాదంబు నొంద నూరకున్న నారాయణుం డతని కిట్లనియె. 305 


ప్రతిపదార్థం: అదియును= అదికూడా - నాభి దిగువ కొట్టటం కూడ; నిలిచి మార్కొన్న అప్పుడు= నిలిచి ఎదుర్కొన్నప్పుడు; 
నడచున్‌= జరుగుతుంది; ఎడను కాదు= వేజయినపుడు కాదు; పొడవు+ఎగసి= పైకి దూకి; పైకి+ఉటికినన్‌= మీదకు దూకితే; 
తన్నున్‌+కాచికొనుటయున్‌= తనను కాపాడుకొనటం; ప్రతిన నెణపుటయును కారణముగాన్‌= (ప్రతిజ్ఞా పాలన చేయుటయు 
కారణంగా; దొరకొనినన్‌= పూనుకొన్నచో; నాభికిన్‌ దిగువన్‌+కదా!+అని= బొడ్డునకు (క్రింది భాగాన కదా! అనుకొంటూ; 
చావవచ్చునే?= చావనగునా?; గదన్‌= గదతో; ఊరుభంగంబు చేయుదున్‌= తొడలను విరుగగొట్టుతాను; అను భీమసేను 
పూనికి= అన్న భీముడి ప్రతిన; పదుమూండు వత్సరంబులు+ఏని వేంచిన+అది= పదమూడు సంవత్సరాలు కాచుకొన్నది; ఆ+ 
కులపాంసనుండు= ఆ వంశ నాశకుడు; ఏల= ఎందుకు; తలంపకుండెన్‌?= తలచుకోకుండా ఉన్నాడు?; మజచెనేనిన్‌+ 
చెడు(గాక!= మరచిపోతే నాశమగుగాక!; మనకేల?= మనకున్‌+ఎందుకు?; కలియుగంబుచారవ= కలియుగ (ప్రవేశం; 
ఆసన్నంబు+అయ్యెన్‌= దాపయింది; ఈ+విధంబులు= ఈ నడకలు; ధర్మంబులు+ఐ= ధర్మాలుగా; చెల్లకుండునే= 
నడవకుంటాయా; అట్టున్‌+కాక= అంతే కాకుండా; పుట్టినంత నుండియున్‌= జన్మించిన నాటినుండీ; కపటంబునన్‌= 
మోసంతో; అపకారంబులు చేయుచున్న వీనిన్‌= కష్టాలు కలిగిస్తూ ఉన్న వీడికి; కపట(ప్రకారంబునన్‌= మోసపు పద్దతిలో; 
పడవైచుట= చంపుట; ధర్మహాని+ఐ తోంపదు= నీతి తప్పుటగా తోచదు; ఏ(డు= ఈ దుర్యోధనుడు; పాండవ యాదవ 
వంశవర్ణనుండు+అగు= పాండవులయు యాదవులయు కులవర్దనుడైన; సుభద్రా నందనున్‌ తెగటార్చిన్‌ తెజంగు= 
సుభద్రకుమారుడైన అభిమన్యుడిని చంపిన విధం; ఎయుంగమే?= తెలియమా?; అనినన్‌= అనగా; ఆ బలదేవుండు= ఆ 
బలరాముడు; బలుమొగంబుతోన్‌= గండుముఖంతో; ఇట్టి చెన(టి గెలుపు= ఇటువంటి కుత్సితపు గెలుపును; గెలిచిన= 
గెలిచినట్టి; భీముడు పొగడు+పడయున్‌+కాక!= భీమసేనుడు కీర్తిపొందుతాడు గాక!; రణధర్మంబు తప్పక= యుద్దనీతిని 
వదలక; పెనంగిన+అట్టి= యుద్దం చేసిన; ధర్మాత్ముండు+ఐన= నీతిపరుడైన; దుర్యోధనునకున్‌+ఉత్తమ లోకంబు+అయ్యెడున్‌= 
పుణ్యలోకం దుర్యోధనుడికి కలుగుతుంది కాక!; అనుచున్‌= అంటూ; అతనికిన్‌+చెప్పి= శ్రీకృష్ణుడితో చెప్పి; రథ+అధిరూఢుండు+ 
ఐ= తేరెక్కినవాడయి; పాండవేయ పాంచాల యదు (ప్రవరులు= పాండవులు పాంచాలురు; యాదవముఖ్యులు; చిన్నన్‌+పోవన్‌= 
సిగ్గుపడగా; నిజపురంబునకున్‌+అరిగెన్‌= తన ఊరికి వెళ్ళాడు; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ధర్మపుత్రు నాలోకించు+ఎడన్‌= 
ధర్మరాజును చూడగా; అతండు= ధర్మరాజు; దీన+ ఆననంబుతోడన్‌= విషజ్ఞమైన మొగంతో; మానసంబు విషాదంబున్‌+ 
ఒందన్‌= మనసు దుఃఖపడగా; ఊరకున్నన్‌= మిన్నకుండగా; నారాయణుండు+అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= శ్రీకృష్ణు డీవిధంగా 
అన్నాడు. 

తాత్సర్యం: నిలిచి ఎదుర్కొన్నపుడూ నడచేటప్పుడూ కాకుండా పైకెగసి దూకినపుడు ఆత్మరక్షణకై ప్రతిజ్ఞను 
నెరవేర్చటం కారణంగా పూనుకొని బొడ్డునకు (క్రిందకదా అని ఊరకొని చావవచ్చునా? గదతో తొడలు విరుగగొట్టుతా 
నన్న భీమసేనుడి ప్రయత్నం పదుమూడు సంవత్సరాలు కాచుకొని ఉండగా ఆ కులనాశకుడు దానిని తలచుకొనకుండా 
మరచితే నాశనమగుగాక! మన కెందుకు? కలియుగం (ప్రవేశించే సమయం సిద్దమైంది. ఇట్లాంటివి ధర్మబద్ద మయి 
చెల్లకుండా ఉంటాయా? అంతే కాదు పుట్టిననాటినుండీ మోసమే నడవడి అయిన ఈతడిని పడవేయటం ధర్మహానిగా 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 319 


తోచదు. వీడు పాండవ యాదవవంశ దీపకుడైన సుభద్రాతనయుడిని చంపిన పద్దతి మనకు తెలియదా?” అని 
అనగా విని, బలరాముడు గండుమొగంతో “ఈ విధమైన కపటపు గెలుపును గెలిచిన భీముడు ప్రశంసలు 
పొందుతాడుకాక! యుద్దధర్మమును అతి(క్రమించక యుద్దం చేసిన ధర్మపరుడైన దుర్యోధనుడికి పుణ్యలోకాలు 
కలుగుతాయి. అంటూ కృష్ణుడికి చెప్పి, తేరెక్కి పాండవులు, పాంచాలురు, యాదవులు చిన్నబోవగా తన ఊరికి 
బలరాముడు వెళ్ళాడు. పిమ్మట శ్రీకృష్ణుడు ధర్మజుడిని చూడగా అతడు దైన్యాన్ని ప్రకటించే మనసుతో 
దుఃఖపడుతుండగా అతడితో శ్రీకృష్ణు డీ విధంగా అన్నాడు: 


ఆ. 'బంధునాశకుండు పాపాత్తు( డీసుయో । ధనుండు వీని సమరధరణిం గూల్లి 
శిరము దన్నె భీము; డరయంగ నది యధ । ర్మంబె? నీకు నేల మజుంగ. జెపుమ! 306 


(ప్రతిపదార్థం: బంధునాశకుండు= బంధువులను నశింపజేసినవాడు; పాపాత్ముండు= పాపాలు చేసినవాడు; ఈ సుయోధను(డు= 
ఈ దుర్యోధనుడు; వీనిన్‌= ఈతనిని; సమరధరణిన్‌+కూల్చి= యుద్ధభూమిలో చంపి; భీము(డు= భీముడు; శిరము తన్నైన్‌= 
తలను తన్నాడు; అది= ఆ పని; అరయంగన్‌= చూడగా; అధర్మంబె?= అన్యాయమా?; నీకున్‌ మణు(గన్‌?= నీవు 
శోకించటం?; ఏల= ఎందుకు?; చెపుమ!= చెప్పుము. 


తాత్సర్యం: 'బంధునాశనానికి కారకుడూ, పాపకర్ముడూ అయిన ఈ సుయోధునుడిని యుద్దభూమిలో పడగొట్టి 
భీముడు తలను తన్నాడు, అది అధర్మమా? దీనికి నీవు విచారించటమెందుకు? చెప్పుము. 


వ. తలం దన్నువా(డ నను ప్రతిజ్ఞయు( గీచకారాతికిం గలదు గాదె? యనిన విని కుంతీనందనుండు 
దేవకీనందనున కిట్లనియె. 307 


ప్రతిపదార్థం: తలన్‌+తన్నువాడను+అను (ప్రతిజ్ఞయున్‌= తలను తన్నుతాననే శపథంకూడా; కీచక+అరాతికిన్‌+కలదు 
కాదె!= కీచక వైరిఅయిన భీముడికి ఉన్నదికదా!; అనినన్‌ విని= అనగా విని; కుంతీనందనుండు= కుంతి కుమారుడైన 
ధర్మజుడు; దేవకీ నందనునకున్‌= దేవకీ కుమారుడైన శ్రీకృష్ణుడితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: తలను తన్నుతానని కూడా కీచకవైరి భీముడు శపథం చేసి ఉన్నాడు కదా! అను మాటను విన్న 
ధర్మజుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: 
క.  'కురుకులము పొలియుటకు మది । యెజియంగా నున్న నాకు నిత. డీరాజున్‌ 

శిర ముటిక తన్ని యిమ్మెయి€। బరిభవ మొందింప వగపు పాటిలకున్నే? 308 


ప్రతిపదార్థం: కురు కులము పొలియుటకున్‌= కురువంశం నశించటానికి; మది= మనసు; ఎజీయంగాన్‌= పరితపించగా; 
ఉన్ననాకున్‌= ఉన్నట్టినాకు; ఇతండు= ఈ భీముడు; ఈ రాజున్‌= ఈ దుర్యోధనుడిని; శిరమున్‌= తలను; ఉణక తన్ని= 
ఊయణకతన్ని; ఈ+మెయిన్‌= ఈవిధంగా; పరిభవము+ఒందింపన్‌= అవమానించగా; వగపు పాటిలక+ఉన్నే?= దుఃఖం కలుగక 


ఉంటుందా! 


తాత్సర్యం: 'కురుకులం నాశనమయినందుకు అసలే మనసు పరితాపం పడుతున్న నాకు భీముడు ఈ రాజును 
ఈ విధంగా తలను తన్ని అవమానించటం వలన దుఃఖం కలుగకుండా ఉంటుందా? 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ఇతండు వటిచిన పాటులు హృదయకీలి । తంబు లై భీమసేనుండు తగవు మాలె 
నేమి సేయంగవచ్చుణ బోనిమ్ము పుణ్య । పాపచింత యిం కేటికిం బద్మనాభ!' 309 


ప్రతిపదార్థం: పద్మనాభ!= శ్రీకృష్ణా; ఇతండు= ఈ దుర్యోధనుడు; పటీచిన పాటులు= పెట్టిన కష్టాలు; హృదయ కీలితంబులు+ 
ఐ= గుండె మంటలుకాగా; భీమసేనుడు; తగవు మాలెన్‌= ధర్మాన్ని వదలాడు; ఏమి+చేయంగ వచ్చున్‌?= ఏమి చేయగలం?; 
పోనిమ్ము; పుణ్యపాపచింత= పుణ్యమో పాపమో దానిని గూర్చి తలచుకొనటం; ఇంకన్‌+ఏటికిన్‌= ఇంక ఎందుకు? 


తాత్సర్యం: ఈ దుర్యోధనుడు పెట్టిన కష్టాలు గుండెను మండింపగా భీముడు సమతాధర్మాన్ని వదలాడు. ఏమి 
చేయగలం? పోతే పోనిమ్ము. ఓ పద్మనాభా! పుణ్యపాపాలను గూర్చిన తలపు ఇం కెందుకు? 


వ. అనుటయు 'నట్ల కాక దీని నింత గొనియాడ నేల? యని యతండు భీమసేనపక్షపాతంబున నతనిచింత 
గీటునం బుచ్చె; వివ్వచ్చుండు నెజియం బ్రియం బందని డెందంబుతో( గీడు మే లాడక యూరకుండె; 
నమ్మారుతి మోదం బెసంగ మోడ్చు(గేలు ఫాలతలంబున మోపికొనుచు నుత్పుల్లంబు లగు లోచనంబుల 
నొప్పి నిజాగ్రజుం జేరం జని యి ట్లనియె. 310 

ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అట్ట+కాక= అంతేకాని; దీనినిన్‌= ఈ పనిని; ఇంత+కొనియాడన్‌+ఏల?= ఇంతగా 
తర్కించటం ఎందుకు?; అని అతండు= అంటూ శ్రీకృష్ణుడు; భీమసేన పక్షపాతంబునన్‌= భీముడిమీద అభిమానంతో; 
అతని చింత= ఆ ధర్మజుడి చింతను; గీటునంబుచ్చెన్‌= తొలగించాడు; వివ్వచ్చుండు= అర్జునుడు; నెజయన్‌+ప్రియంబు+ 
అందని డెందంబుతోన్‌= నిండుగా సంతసించని మనసుతో; కీడు మేలు+ఆడక= మంచి చెడులను పలుకకుండా; ఊరక+ 
ఉండెన్‌= ఊరకుండిపోయాడు; ఆ+మారుతి= ఆ భీముడు; మోదంబు= సంతోషం; ఎసంగన్‌= ఎక్కువకాగా; మోడ్సు+కేలు= 
చేతులుజోడించి; ఫాలతలంబునన్‌ మోపికొనుచున్‌= నెన్నుదుటికి తాకించుకొంటూ; ఉత్సుల్లంబులు+అగు= వికసించిన; 
లోచనంబులన్‌= కన్నులతో; ఒప్పి= తగిఉండి; నిజ+అ(గ్రజున్‌+చేరన్‌+చని= తన అన్నవద్దకు వెళ్ళి. 


తాత్సర్యం: ధర్మరాజు అట్టా అనగా శ్రీకృష్ణుడు 'దీనిని గూర్చి ఇంతగా మాట్లాడటం ఎందుకు? అని భీముడి 
పక్షం వహించి, ధర్మజుడికి కలిగిన చింతను తొలగించాడు. అర్జునుడు నిండైన పీతి కలుగని మనసుతో మంచి 
చెడులను చెప్పక ఊరకున్నాడు. భీమసేనుడు సంతోషంతో రెండు చేతులును జోడించి నమస్కరిస్తూ వికసితనేత్రుడై 
తన అన్న వద్దకు చేరి, ఈ విధంగా అన్నాడు: 


చ. “పరిభవకారి యైన కులపాంసను౯ డాహవభూమి( గూలె ద 

త్వరమతి వైరముం బెనిచి పాపవినిశ్చయ కారకత్వని 

ష్టురు లగు దుస్ససేనుండును సూతసుతుండును సౌబలుండు. ద్రుం 

గి రితనికంటె మున్ను; మహికిం బతి వీవ! భరింపు మున్నత్రిన్‌. 311 
ప్రతిపదార్థం: పరిభవకారిఐన కులపాంసనుండు= అవమాన కారకు డైన కుల నాశకుడు; ఆహవ భూమిన్‌+కూలెన్‌= 
యుద్దరంగంలో చనిపోయాడు; తత్పరమతిన్‌= తదేకమైన మనస్సుతో; వైరమున్‌ పెనిచి= శత్రుత్వాన్ని పెంచి; పాప వినిశ్చయ 
కారకత్వ నిష్టురులు+అగు= పాపపు పనిచేయించటంలో పట్టుదల కలవారైన; దుస్ససేనుండును= దుళశ్ళాననుడూ; 
సూతసుతుండును= కర్షుడూ; సౌబలుండు= శకునీ; ఇతనికంటెన్‌ మున్ను= ఈ దుర్యోధనుడి కన్న ముందుగా; (త్రుంగిరి= 
చనిపోయారు; మహికిన్‌+పతివి+ఈవ= భూమికి రాజవు నీవే. ఉన్నతిన్‌ భరింపుము= జొన్నత్యాన్ని భరించుము. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 321 


తాత్సర్యం: అవమానాలకు కారణమైన వాడు, కులనాశకుడు యుద్ధరంగంలో చనిపోయాడు. పట్టుదలతో శత్రుత్యాన్ని 
పెంచి పాపకార్యాలు చేయించటంలో, కఠినమైన మనసు గల దుశ్ళాసన, కర్ష శకునులు ఇతడికంటె ముందుగా 
చనిపోయారు. భూమికి రాజువు నీవే. అన్ని విధాలా జొన్నత్యంతో ఈ రాజ్యభారాన్ని వహించుము. (అని అన్నతో 
భీము డన్నాడు). 


వ. అనిన విని ధర్మతనయుం డతని కిట్లనియె. 312 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విన్నవాడైన; ధర్మతనయుండు= ధర్మరాజు; అతనికిన్‌= ఆ భీముడితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీముడితో ఇట్టా అన్నాడు: 


కు హరితలంపు గూడం గురుపతి.। బరిమార్దితి, ప్రతినతోడం బగ దీర్చితి; నీ 
కరయంగ దైవబలవి । స్ఫురిత భుజాబలము లింత చొప్పడి యున్నే! 313 


ప్రతిపదార్థం: హరితలయపు+కూడన్‌= శ్రీకృష్ణుడి భావం కూడిరాగా; కురుపతిన్‌+పరిమార్చితి(వి)= దుర్యోధనుడిని చంపావు; 
ప్రతినతోడన్‌= శపథంతో; పగదీర్చితి(వి)= వైరమును తీర్చుకొన్నావు; నీకున్‌+అరయంగన్‌= నీకు చూడగా; దైవబల= 
దైవబలంచేత విస్ఫురితభుజాబలము= ప్రకాశించే భుజబలం; ఇంత చొప్పడి+ఉన్నే?= ఇంతగా సమకూరిందా? 


తాత్పర్యం: “శ్రీకృష్ణుడి తలపు సాయం కాగా, నీ వైరం, ప్రతిజ్ఞా తీరేటట్లుగా చేశావు. చూడగా నీకు దైవబలంతోడయిన 
భుజబలంగా ఇంత సమకూరిందా? 

వ. అని సంభావించె' ననిన విని యాంబికేయుండు సంజయు నుద్దేశించి. 314 
ప్రతిపదార్థం: అని సంభావించెన్‌= అని గౌరవించాడు; అనినన్‌= అనగా; విని= విన్నవాడై; ఆంబికేయుండు= ధృతరాష్టుడు; 
సంజయున్‌+ఉద్దేశించి= సంజయుడితో (ఇట్టా మాట్లాడాడు). 

తాత్సర్యం: అని గౌరవించాడు అనగా విని, ధృతర్మాష్టుడు సంజయుడితో - (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “అట్లు వడియున్న యక్కౌరవాధినాథు€ । జూచి పాండుతనూజులు సోమకులును 
నేమి సేసిరి? నా కది యెటు(గ( జెప్పు' | మనుడు నత. డిట్టు లనియె నమ్మనుజపతికి. 315 


ప్రతిపదార్థం: అట్లు పడి ఉన్న= ఆ విధంగా (తొడలు విరిగి) పడిఉన్న; ఆ+కౌరవాధినాథున్‌+చూచి= కురురాజ నాయకుడైన 
దుర్యోధనుడిని చూచి; పాండుతనూజులు= పాండు రాజకుమారులైన పాండవులు; సోమకులును= సోమకాదులును; ఏమి 
చేసిరి?= ఏమిచేశారు; నాకున్‌+అది+ఎబుగన్‌ చెప్తుము+అనుడున్‌= నాకది తెలియచేయుమనగా; ఆ+మనుజ పతికిన్‌= ఆ 
ధృతరాష్ట్రుడికి; ఆతండు+ఇట్టులు+అనియెన్‌= ఆ సంజయుడు ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: 'యుద్ద రంగంతో తొడలు విరిగిపడి ఉన్న కురురాజును జూచి పాండవులును పాంచాలురు ఏమి 
చేశారు? నాకు తెలియజేయుము' అని ధృతర్మాష్టుడు అడుగగా సంజయుడు అతడితో ఇట్టా అన్నాడు: 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “దేవా! యేమి సెప్పుదు? బాండవులును బాంచాలురునుం దక్కటి భూపతులునుం గృష్టసహితంబుగా 
నుబ్బునం బొంగి చీరలు వీచువారును విండులు విసరువారును గుణధ్వని సేయువారును శంఖంబు 
లొత్తువారును భేరీపణవాదులు మోగించువారును బెలుచ నార్జువారును నయి పేర్చినం బృథివికి వ్రేగగు 
నట్లుండె నిత్తెబింగునం జెలంగి మారుతిసూరెలం జేరి యిట్లనిరి. 316 


ప్రతిపదార్థం: దేవా! ఏమి చెప్పుదున్‌?= (ప్రభూ! ఏమనగలను?; పాండవులును; పాంచాలురున్‌+తక్కటి భూపతులునున్‌= 
పాండవ, పాంచాలురు మాత్రమే కాక మిగిలిన రాజులు కూడా; కృష్ణసహితంబుగాన్‌= కృష్ణుడితోకూడా; ఉబ్బునన్‌+పౌంగి= 
సంతోషంతో ఉప్పొంగి; చీరలు వీచువారును= బట్టలను ఊపేవాళ్ళు; విండులు విసరువారును= ధనుస్సులను ఆడించేవాళ్ళు; 
గుణ ధ్వనిసేయువారును= అల్లెత్రాటిని మీటేవాళ్ళు; శంఖంబులు+ఒత్తువారును= శంఖధ్యానం చేసేవాళ్ళు; భేరీపణవ+ఆదులు= 
నగారాలును, కొమ్ములు మొదలైనవాటిని; మోగించువారును= శబ్దం చేసేవారూ; పెలుచన్‌+ఆర్చువారును= పెద్దగా అరచేవారూ; 
అయి= అగుచు; పేర్చినన్‌= విజృంభించగా; పృథివికిన్‌= భూమికి; |వ్రేగు+అగునట్టు+ఉండెన్‌= భారం కలిగే విధంగా 
ఉండింది; ఈ+తెజంగునన్‌+*చెలంగి= ఈ విధంగా ఒప్పాది; మారుతి= భీముడి; సూరెలన్‌+చేరి ఇట్టు+అనిరి= ప్రక్కలలో 
చేరి ఈ విధంగా అన్నారు: 


తాత్సర్యం: 'ఓ రాజా! ఏమని చెప్పగలను? పాండవ, పాంచాల, తదితర దేశాధిపతులును శ్రీకృష్ణుడితో కలిసి 
సంతసంతో ఉప్పొంగి గుడ్డలు విసరుచున్నవారూ, ధనుష్టంకారాలు చేసేవారూ, శంఖాలు పూరించే వారూ, భేరీభాంకృతుల 
ధ్వనింపజేసేవారూ, పెద్దగా అరిచేవారూ అయి, విజృంభించి, భూమి అదరేటట్లుగా పై విధంగా తిరిగి భీముడి ప్రక్క 
చేరి ఇట్టా అన్నారు. 
మ. 'గదనే ర్పెక్కుడు గల్లు దర్వఘను. డీ కౌరవ్యరాజన్యు( డు 

న్మదలీలం బయి నట్లు బె ట్టుటికిన న్వంచించి పో కిట్లుసే 

యుదె? నీవాటునం బెన్లొడల్‌ విజిగి వీ డుర్విం బడెన్‌ మాకు నొ 

ప్ప దలిర్వం బులకాంకురంబు లెసంగం బో విప్పడుం జూడుమీ! 317 
ప్రతిపదార్థం: గద నేర్చు= గదను (త్రిప్పటంలో ప్రజ్ఞ; ఎక్కుడుకల్లు= ఎక్కువగా గల; దర్పఘను(డు= గర్వంచేత ఘనుడైన; 
ఈ కౌరవరాజ్యన్యుండు= ఈ కౌరవరాజ శ్రేష్టుడు; ఉన్మదలీలన్‌= మిక్కిలి అహంకారపు చేష్టతో; అట్టు= ఆ విధంగా; బెట్టు+ 
ఉజికినన్‌= మిక్కిలి దూకగా; వంచించిపోక= మోసంతో తప్పించుకొనకుండా; ఇట్టు చేయుదె?= ఈ విధంగా చేసితివా? 
(బాగా చేశావనుట); నీ పాటునన్‌= నీ దెబ్బకు; పెన్‌+తొడల్‌ విరిగి= పెద్దతొడలు విరిగి; ఈతడు+ఉర్విన్‌+పడెన్‌= 


ఇతడు(దుర్యోధనుడు) భూమిమీద పడ్డాడు; మాకున్‌= మాకందరికీ; ఒప్పు+తలిర్పన్‌= సొగసు వికసించగా; పులక+అంకురంబులు= 
గగుర్పాటు మొలకలు; ఎస(గన్‌= ఒప్పారగా; ఇప్పుడున్‌= ఇప్పుడుకూడా; పోవు= పోకుండా ఉన్నాయి; చూడుమీ!= చూడుము. 


తాత్పర్యం: ఈ దుర్యోధనుడు గదాయుద్దంలో ఎక్కువ నేర్పుగల గర్వాధికుడు. వీడు గర్వంతో ఆ విధంగా 
మీదకు దూకగా మోసంతో తప్పించుకొనకుండా ఇట్లా చేశావు గదా! నీదెబ్బకు వీడు తొడలు విరిగి నేలకూలాడు. 
మాకందరికీ ఒప్పుగా కలిగిన గగుర్సాటు ఇప్పటికీ తగ్గలేదు. నీవే చూడుము. 


ఆ. పరులచేత. గాని పని య్రైనవృత్ర వ । ధంబు( బోని యరివధంబు నిర్వ 
హెంచియున్న నిన్ను నే మింద్రుం గొనియాడు | నమరులట్ల పొగడెదము సెలంగి. 318 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 323 
ప్రతిపదార్థం: పరులచేతన్‌= ఇతరులవలన; కానిపనిఐన; వృత్రవధంబున్‌= వృత్రాసుర సంహారం; పోని= పోలిన; అరివధంబు= 
వైరి చావును; నిర్వహించి ఉన్న నిన్నున్‌= కొనసాగించి యున్న నిన్ను; ఏము= మేము; ఇంద్రున్‌+కొనియాడు= ఇంద్రుడిని 
పొగడే; అమరులు+అట్టు+అ= దేవతలవలె; చెలంగి= ఒప్పి; పొగడెదము= కీర్తిస్తాము. 
తాత్సర్యం: ఇతరులకు సాధ్యం కానిపని వృత్రాసురవధ. దానిని పోలిన శత్రుసంహారాన్ని సాగించిన నిన్ను 
ఇం(ద్రుడిని దేవతలు పొగడినట్టుగా పొగడుతాము. 


విశేషం: అలం: ఉపమ. 


క అవమానంబులు సేసిన । యవినీతుల దుస్పసేను€ డాదిగ గలవా 

రి వధించి యడుగు పగతుని । యవుదల నిడి; తింతవార లవనిం గలరే? 319 
ప్రతిపదార్థం: అవమానంబులు చేసిన= అవమానాలు కావించినట్టి; అవినీతులన్‌= దుర్మార్గులను; దుస్ససేనుండు+ఆదిగన్‌+ 
కలవారిన్‌+వధించి= దుశ్శాసనుడు మొదలైన వారిని చంపి; అడుగు= పాదము; అవుదలన్‌+ఇడితి(వి)= నెత్తిమీద పెట్టావు; 
ఇంతవారలు= ఇంతటివారు; అవనిన్‌+కలరే?= భూమిలో ఉన్నారా? 
తాత్సర్యం: అవమానాలు చేసిన నీతిమాలిన దుశ్చాసనాదులను చంపి, నీ పాదమును శత్రువు నడినెత్తిమీద పెట్టావు. 
ఇంతటి వారు భూమిలో ఉన్నారా? 


వ. అని మటియు ననేకప్రకారంబుల బ్రశంసించిరి; భీముచేసిన గదాసమర ధర్మవిరోధంబు లాంతి రాజులమనంబుల 
నుండునో? యని శంకించి కృష్ణుం డెల్లరాజులం గలయం గనుంగొని యిట్లనియె. 320 
ప్రతిపదార్థం: అని మజీయున్‌+అనేక (ప్రకారంబులన్‌+(ప్రశంసించిరి= అని ఇంకను అనేక విధాలుగా పొగడారు; భీము చేసిన= 
భీముడు కావించిన; గదాసమర= గదాయుద్దంలో; ధర్మవిరోధంబు= ధర్మాతిక్రమణం; లా(తిరాజుల మనంబులన్‌+ఉండునో 
అని= ఇతర రాజుల మనసులలో ఉంటుందేమోలని; శంకించి= అనుమానపడి; కృష్ణుండు+ఎల్లరాజులన్‌+కలయన్‌+కనుంగొని= 
కృష్ణుడు రాజు లందరిని బాగా చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 
తాత్సర్యం: అంటూ ఇంకా అనేక విధాల పొగడారు. భీముడు కావించిన గదా యుద్ద ధర్మాతి[క్రమణం ఇతర 
రాజుల మనసులో ఇంకా ఉంటుందేమో అని వారిని తేరిపార చూచి శ్రీకృష్ణు డిట్లా అన్నాడు: 


చ. “చక్కటి లేని యాలమున( జంపె ననన్‌ వల; దీదురాత్మకుం 
డక్కటికంబు లేక సతి నంతలు సేసిననుం గృపారతిం 
దక్కక తండ్రిపా లడిగె ధర్మజు; డన్నెజి సేయం డయ్యె; వీ6 
డుక్కివు( డిట్టి చావునకు యుక్తు. డగుం దలపోసి చూడంగన్‌. 321 


ప్రతిపదార్థం: చక్కటి లేని ఆలమునన్‌= ధర్మంలేని యుద్దంలో; ఈ దురాత్మకున్‌= ఈ దుర్మార్గుడిని; చంపెన్‌+అనన్‌ 
వలదు= చంపాడని అనవద్దు; అక్కటికంబు లేక= కనికరంలేకుండా; సతిన్‌+అంతలు చేసినన్‌= పతివ్రతయైన భార్యను 
అంత అవమానం చేసినప్పటికిని; కృపారతిన్‌+తక్కక= దయాసక్తిని వదలకుండా; ధర్మజుండు+తండ్రిపాలు+అడిగెన్‌= 
తం(డ్రిభాగమును ధర్మరాజు కోరినాడు; ఆ+నెటిన్‌= ఆ ధర్మమును; చేయండు+అయ్యెన్‌= చేసినాడు కాడు; వీ(డు= ఈ 
దుర్యోధనుడు; ఉక్కివుండు= మూర్చుడు; తలపోసి= యోచించి; చూడంగన్‌= పరిశీలించగా; ఇట్టి చావునకున్‌= ఈ విధమైనచావునకు; 
యుక్తుండడు+అగున్‌= తగినవాడు. 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ధర్మం కాని యుద్ధంతో ఈ దుర్మార్లుడిని ఇట్లా చంపా డనవద్దు. కనికరం లేకుండా (స్త్రీని పతివ్రతను 
అంతగా అవమానం చేసినప్పటికినీ, దయతో తమతండ్రిపాలిమ్మని ధర్మజుడు కోరాడు. ఆ ధర్మాన్నీ వీడు 
నిర్వర్తించలేదు. ఈ దుర్యోధనుడు మోసగాడు. యోచించి చూడగా ఇటువంటి చావుకు వీడు తగినవాడే. 
క విదురాదులు సెప్పంగ ను | న్నదు€ దై యీ(డయ్యె దగినమాత్రయు భూసం 

పద వీ(డు పాండవుల కిది । యది యగునె బకారి ప్రతిన కగ్గం బైనన్‌. 322 
ప్రతిపదార్థం: విదుర+ఆదులు చెప్పంగన్‌; ఉన్మదుండు+ఐ= గర్వితుడై; తగిన మాత్రయు భూ సంపదన్‌= తగినంత భూమిని; 
పాండవులకున్‌= పాండవులకు; వీ(డు= ఈ దుర్యోధనుడు; ఈడు+అయ్యెన్‌= ఇచ్చినవాడుకాదు; బకారిప్రతినకున్‌= బకవైరి 
శపథానికి; అగ్గంబు+ఐనన్‌= లోనైతే; ఇది+అది+అగునె= ఏమౌతుంది? 
తాత్సర్యం: విదురాదు లెందరో చెప్పారు. అయినా ఉన్మాదిఅయి తగినంత మాత్రపు భూమిని కూడా ఇతడు 
పాండవుల కీయలేదు. బకవైరి ప్రతిజ్ఞకు లొంగిపోతే ఇది అది (ఇది= ఇట్టా చంపటం, అది= అధర్మం) అవుతుందా? 


విశేషం: అలం: ఉపమ. 
ఆ.  నేలంగూలి మ్రాను వోలె నిట్లున్నయి । ప్పాపకర్ము గుటిచి పాడితెజంగు 

తేటవడ(గ మాటలాట దానేల ? మీ ! రెక్కు. డరదముల మహీశులారా ! 323 
ప్రతిపదార్థం: మహీశులార= ఓ రాజులార!; నేలన్‌+కూలి= భూమిమీదపడి; (మ్రానువోలెన్‌ ఇట్టు+ఉన్న= వృక్షం మాదిరి ఇట్లా 
ఉన్నటువంటి; ఈ పాపకర్మున్‌ గుటిచి= ఈ దుష్ట చరితుడిని గూర్చి; పాడి తెజంగు= ధర్మపద్దతి; తేట+పడంగన్‌= 
స్పష్టంగాతెలియగా; తాను= ఈ దుర్యోధనుడు; మాటలు+ఆట= మాటాడటం; ఏల?= ఎందుకు? మీరు; అరదములన్‌= 
తేరులను; ఎక్కుండు= ఎక్కండి. 


తాత్పర్యం: ఓ రాజులారా! కరాకటి వ్రేళ్ళతో పెల్లగిలబడిన మ్రానువలె భూమిమీద పడిఉన్న ఈ పాపాత్ముడినిగూర్చి 

ధర్మ పద్దతి విషయమై మాటలాడనేల? మీరందరును మీమీ రథముల నెక్కండి! (ఈ విషయమై చర్చ అవసరమన్నాడు). 

విశేషం: అలం: ఉపమ. 

వ. అని యిట్లు పుండరీకాక్షుండు దన్ను నాక్షేపించుట యాకర్ణించి కౌరవేశ్వరుండు గోపాయత్తచిత్తుండై 
పెటుందు మోవ లేచి చేతుల భూతలం బూందికొని బొమముడితోడి చూడ్కి యతనిపయిం బటిపె, నప్ప 
డపరభాగంబు విజుగ వ్రేటు వడి యలిగి తల యెత్తి చూచు మహానాగంబు చందంబు దోంచె; నట్లు 
ప్రాణాంతకరణం బైన వేదనాభరంబు దలంపక కూర్చుండి మున్నాకృష్ణుండు జిష్ణుతోడ సంభాషించుటయు, 
నతం డూరుతలంబు( గరపుటంబున నప్పళించుటయు వెడవెడ గనుటం జేసి భీమువాటునం దొడలు 
విటిగి పడినప్ప డప్పటి బుడిబుడిమాటలు నా సన్నయు దీనికిం గాకేమి? యని యూహించి, చేయునది లేక 
యవుడు గజిచుచున్న వాం డగుట నగ్గోపాలదేవునితో ని ట్లనియె. 324 

ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ (ప్రకారం; పుండరీకాక్టుండు= శ్రీకృష్ణుడు; తన్నున్‌+ఆక్షేపించుటయున్‌= తనను 

తిరస్కారభావంతో మాట్లాడగా; ఆకర్లించి= విని; కౌరవ+ఈశ్వరుండు= దుర్యోధనుడు; కోప+ఆయత్తుండు+ఐ= 
కోపముపొందినవాడై; పిణుందు మోవన్‌లేచి= పిణుదులమీద తన బరువును ఊని పైకి లేచి; చేతుల భూతలంబు+ 


ఊందికొని= చేతులను భూమిమీద ఊనుకొని; బొమముడితోడి చూడ్కి= బొమముడితో (కోపంతో) చూపును; అతనిపయిన్‌+ 
పజపెన్‌= శ్రీకృష్ణుడిమీద ప్రసరింపజేశాడు; అప్పుడు= ఆ సమయంలో; అపరభాగంబు= (క్రింది భాగం; విణుగన్‌= విరిగిపోగా; 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 325 


(వేటువడి= దెబ్బ తగిలి; తలఎత్తి= తల మీదికెత్తి; చూచు= చూస్తున్న; మహానాగంబు చందంబు తోంఛెన్‌= పెద్దపాము విధంగా 
కనబడ్డాడు; అట్టు= ఆ విధంగా; ప్రాణాంతకరణంబు= ప్రాణం పోయే విధంగా; అయిన= అయినట్టి; వేదనాభరంబుతలంపక= 
బాధను యోచించకుండా; కూర్చుండి= కూర్చున్నవాడై; మున్ను+ఆకృష్ణుండు= ముందుగా శ్రీకృష్ణుడు; జిష్టుతో డన్‌ 
సంభాషించుటయున్‌= అర్జునుడితో మాటాడటమున్నూ; అతండు= అర్జునుడు; ఊరుతలంబున్‌= తొడలున్నచోటును; 
కరపుటంబునన్‌= ముంజేతితో; అప్పళించుటయున్‌= చరచుటయున్నూ; వెడవెడన్‌= ఇంచించుక; కనుటయున్‌+చేసి= 
చూచుటవలన; భీమువాటునన్‌= భీముడిదెబ్బకు; తొడలు విరిగిపడినప్పుడు= తొడలు విరిగిపోయి పడినపుడు; అప్పటి 
బుడిబుడిమాటలు= ఆ వేళ మాటాడిన తొట్రుపాటుతో కూడిన మాటలను; ఆ సన్నయున్‌= ఆ సైగయున్‌; దీనికిన్‌+కాకేమి 
అని+ఊహించి= ఇందుకొరకే గదా అని నమ్మి; చేయునది లేక= చేయగల్లింది లేకుండా; అపుడు గణుచుచున్న వాండు+ 
అగుటన్‌= (కోపంతో) పెదవి కొరుకుతూ ఉండటంవలన; ఆ గోపాలదేవుతోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు: 


తాత్సర్యం: శ్వేతపద్మాలవంటి కన్నులుగల శ్రీకృష్ణుడు తనను ఆవిధంగా ఆక్షేపించటాన్ని విన్న దుర్యోధనుడు కోపం 
నిండిన మనసుతో చేతులను నేలనూదుకొని పిరుదులను మోయగా లేచి, తన చూపులను ఆతడిమీదకు 
వ్యాపింపజేశాడు. అపు డాతడు దెబ్బతిని కోపంతో పడగను పైకెత్తి చూచే మహానాగేంద్రుడివలె కానవచ్చాడు. ఆ 
విధంగా ప్రాణా లూడబీకుతున్న బాధను కూడా లెక్కచేయకుండా కూర్చుండి, ఇదివరకు శ్రీకృష్ణుడు అర్జునుడితో 
గుసగుసలాడగా అర్జునుడు తొడలను చేతులతో చరచటాన్ని కొంతకొంత చూడటంవలన భీముడి దెబ్బకు తొడలు 
విరిగిపడిన విధానం, అపు డాతడిని గేలితనపు మాటలను, సైగను - దీనికి గదా అని తలచుకొని చేయగలిగింది 
లేకపోవటంతో, (కోపంతో) పెదవి నొక్కుతూ శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 

తొడలు విణీగి పడిన దుర్యోధనుడు కృష్ణు నాక్షేపించుట (సం. 9-60-27) 
'కంసదాసునిపుత్ర! కానవు నీ దురా । చారంబు(, గృపయు లజ్జియును లేక 
ప్రేలెదు; నీవు సెప్పినం బార్జు చేసిన । సన్న గై కొని గదాసంగరంబు 
పాడి దొటంగి యిప్పాపకర్ముండు వైచె.। గాక; చక్కటి తోడికయ్య మైన 
లీల మిమ్మందటి నేలపాలుగం జేయ । నే? శిఖండి గడంగి యేసె ననంగ 


(ఈక 


తే. నర్జునుండు శాంతనవుం గూల్లునట్లు చేసి; | తస్త్రగురుచావునకు( బాండవాగ్రజన్ము 
బొంకు మని పంచి; తరదంబు పుడమి గ్రుంగ6 । గర్జుం జంపించి; తే మనం గలదు నిన్ను? 325 


ప్రతిపదార్థం: కంసదాసుని పుత్ర!= కంసుడికి బానిసఅయిన వసుదేవుడి కుమారా!; నీ దురాచారంబు కానవు= నీ చెడ్డ 
ఆచారాన్ని గుర్తించవు; కృపయున్‌ లజ్ఞయును లేక (పేలెదు= దయ, సిగ్గూ లేకుండా (పేలుచున్నావు; నీవు చెప్పినన్‌= నీవు 
చెప్పగా; పార్టు చేసిన సన్నన్‌= అర్జునుడు చేసిన సైగ; కైకొని= స్వీకరించి (తీసికొని); గదా సంగరంబు పాడి= గదా యుద్ద 
ధర్మమును; తొజంగి= వదలి; ఈ+పాపకర్ముండు= ఈ పాపాత్ముడు; వైచెన్‌+కాక= కొట్టాడు కాని; చక్కటి= సరిఅయిన; 
తోడి కయ్యము+ఐనన్‌= ఎదురుగా సమానమైన యుద్దమైతే; లీలన్‌= ఆటగా; మిమ్మున్‌+అందణన్‌= మీ అందరినీ; 
నేలపాలుగన్‌+చేయనే?= మట్టి కరిపించనా?; శిఖండి కడంగి ఏసెన్‌+అనంగన్‌= శిఖండి పూనుకొని బాణాలు వేసినట్టు; 
అర్జునుడు శాంతనవున్‌+కూల్చునట్టు= భీష్ముడిని అర్జునుడు పడగొట్టేటట్లు; చేసితి(వి)= చేశావు; అస్త్రగురు చావునకున్‌= 
ధనురాచార్యుడి చావుకై; పాండవ+అ(గ్రజన్మున్‌= పాండవ జ్యేష్టుడైన ధర్మరాజును; బొంకుము+అని పంచితి(వ)= అబద్దమాడేటట్లు 
చేశావు; అరదంబు= తేరు; పుడమిన్‌= భూమిలో; (క్రుంగన్‌= (క్రుంగిపోగా; కర్గున్‌+చంపించి(వి)= కర్షుడిని చంపించావు; నిన్ను 
ఏమనన్‌+కలదు?= నిన్నేమనగలను? 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ కంసదాసుని కుమారుడా! న్ది తప్పుడు చేష్టను గుర్తించవు. కరుణ, దయ లేకుండా వాగుతున్నావు. 
నీవు చెప్పగా అర్జునుడు చేసిన సైగ నందుకొని గదాయుద్దధర్మాన్ని తప్పి ఈ పాపాత్ముడు కొట్టాడు కాని 
న్యాయమైన పోరాటంతో మీ అందరనూ మట్టి కరపించకుండేవాడినా? శిఖండి పూనుకొని వేశాడన్నట్లుగా అర్జునుడు 
భీష్ముడిని పడగొట్టెటట్టు చేశావు. ధనురాచార్యుడి చావుకై ధర్మజుడిని అబద్ధమాడుమని ఉత్తర్వుచేశావు. రథం 
భూమిలో కూరుకొనగా కర్షుడిని చంపించావు. ని న్నేమనవచ్చును? 


క _ భూరిశ్రవుం డొక్కనితో।। బోరంగ నేయించి తట్లు; పొడిచీకటి నం 

హోరహితు సైంధవుని నరు । బారిపటిచి; తిట్టి నీకు. బల్కులు సనునే? 326 
ప్రతిపదార్థం: భూరి(శ్రవుండు+ఒక్కనితోన్‌= భూరిశ్రవుడు వేరొక్కడితో; పోరగన్‌+ఏయించితి= పోరాడేటట్టు చేయించావు; 
అట్టు= ఆ విధంగా; పొడిచీ(కటి= అసుర సంధ్యలో; పోరగన్‌ అంహోరహితున్‌= పాపాలు లేనివాడిని; సైంధవుని= సైంధవుడనే 


వాడిని; నరుబారి పటిచితి(వి)= అర్జునుడికి చిక్కేటట్టు చేశావు; ఇట్టి నీకున్‌= ఇటువంటి నీకు; పల్కులు= మాటలు; 
చనునే?= తగునా? 


తాత్సర్యం: భూరి శ్రవుడొకడితో పోరాడేటప్పుడు (బాణం) వేయించావు. ఆ విధంగా పొడిచీకటిలో పుణ్యాత్ముడైన 
సైంధవుడిని అర్జునుని బారినపడేటట్టుగా చేశావు. ఇట్టి నీవు మాట్లాడడం తగి యున్నదా? 


క. నను భీష్ము గురుని సూతసు । తుని భూరిశ్రవు జయద్రథుం జక్కటి ద 
ప్పనియనిం గోల్పుచ్చంగ వ । చ్చునె నీకుం గపటశూర! సుచరితదూరా! 327 
ప్రతిపదార్థం: కపటశూర!= మోసపువీరుడా!; సుచరితదూరా!= స(త్రవర్తనలేనివాడా!; నన్నున్‌= నన్ను; భీష్మున్‌= భీష్ముడిని; 


గురునిన్‌= గురువైన (ద్రోణుడిని; సూతసుతునిన్‌= కర్గుడిని; భూరిశవున్‌= భూరి(శ్రవుడిని; జయద్రథున్‌= సైంధవుడిని; 
చక్కటితప్పని= న్యాయం దప్పిపోని; అనిన్‌= యుద్దంలో; నీకున్‌; కోల్పుచ్చంగన్‌+వచ్చునే?= ఓడించనగునా? 


తాత్పర్యం: మోసపూరితుడ వైన పాపాత్ముడైన కృష్ణా! నీకు నన్ను, భీష్ముడిని, గురువైన ద్రోణుడిని, కర్గుడిని, 
భూరి(శ్రవుడినీ, సైంధవుడినీ న్యాయం తప్పని యుద్దంలో ఓడించటం సాధ్యమైన పనియేనా?' 


వ. అనిన విని యచ్యుతుం డతని నవలోకించి 'నీవు భీముని బాలుని. బాములం గటిపించియు విషం బిడియు 
నీటం ద్రోచియుం బలుమాటుం జంప దెగితివి; గొంతియు. గొడుకు లేవురును నిద్రించు సమయంబున 
జతు గృహంబు దహించితివి; ధర్మోత్తరచరిత్రుం డగు నజాతశత్రుసంపదల( గపటద్యూతంబున నపహరించి; 
తంత దనివిం బోక యాజ్ఞసేని నేకవ స్త రజస్వలం గొలువులోపల భంగపెట్టి తాప్రొద్ద నిన్ను నిట్టి దురవస్టకుం 

ను వ టు శద రు థ 
దేరం దగి యుండ నట్లు పోయి సమయంబు నడపి నీచేసిన సకల దుష్కృతంబులు సహించిన 
యిప్పాండవాగ్రజుండు వనుప నేను బుడమిపా లడుగ వచ్చిన నీ నేరవైతి; నీ నేరమి నిట్లెతి; భవదీయం 
బగులోభంబునం బాపనిశ్చయంబున మదంబున శాంతచిత్తు లగుశాంతనవద్రోణులకుం బ్రాణహాని వాటిల్లె; 
వినుము! ద్రుపదుని తపోయజ్ఞ ప్రభావంబుల నదియ పనిగా జనియించిన శిఖండిధృష్టద్యుమ్ను లాభీష్మ 
గురులమరణంబులకు. గారణంబులు గాక తక్కుదురే? పెక్కండ్రతోడం బోరి డస్సినసాత్యకిం జంపువా( డైన 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 327 


భూరిశ్రవుం జంప కుందుమే? యనేకప్రాఢ యోధు లొక్కరుని బాలు సాభద్రుం బొదివి చంపినం 
బూనినపూన్మి నిఖిలోపాయంబుల నెటపక పుణ్యాత్మయైన పాంచాలి నరణ్యంబునం బరిభవించిన 
పాపాత్ముని సైంధవుని బ్రదికిపో విడిచి యర్జునుం డగ్నిం బ్రవేశించునే? యి న్నీతిపరుల చరిత్రంబులు 
నిర్మలంబులు; ఘోషయాత్ర నిన్ను గంధర్వులు పట్టుకొని పోవునప్పుడు నీ వారెల్లం బాటిన నర్జునుండు 
నిన్ను విడిపించుట యెజుంగవే? గాంగేయకుంభజకర్ణాశ్వత్థామ కృపు లుద్దామ సమగ్రసైన్యంబులతోడ నడవ 
నీవు విరటుని గోవులం బట్టికొని పోవు చోట మీరందటు( దనసమ్మోహనాస్త్రంబున మూర్చితులైన 
సమయంబున నర్జునుండు నిన్నుం గాచుట యెటుంగ రాదె? నీ వాపాదించిన పాపంబుల కెల్ల మూలం 
బైన కర్ణునరదంబు ధరణిం గ్రుంగిన( గవ్వడి వాని నేయ కేల కాచికొని యుండు? నుండె నేనియు భూసుర 
శాపంబున నట్లైనరథంబునకు విష్కృతి గలుగునే? కావున నన్నీచు సమయించుట సముచితంబు; 
యుధిష్టిరుండు శల్యుం దెగటార్చిన తెజిం గొప్పనొప్ప దని యుగ్గడింపక మేలు సేసితి; పాండునందనులు 
పుట్టినంతటినుండి నేడు దుదిగా నీయెడ ధర్మవిరోధం బాచరింపరు; కురుకులంబునకు గుద్దలి గొని 
దుర్జ్యూతంబు నీవు తొడరితి; దాన నింతలు వుట్టె(; బవనుపట్టి పట్టినప్రతిన యెటుంగవె? గద నూరుభంగంబు 
సేయుదు నని పలికి పిడికిటం బొడుచునే” యవి 'యెల్లను వృథాజల్పంబు లూరకుండు' మనుటయు 
నజ్జననాథుండు జనార్దనున కి ట్లనియె. 328 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; అతనిన్‌+అలోకించి= అతడిని(దుర్యోధనుడిని) చూచి; 
నీవు భీముని బాలుని= నీవు పసివాడయిన భీముని; పాములన్‌+కరపించియున్‌= పాములచేత కరపించి; విషంబు+ఇడియున్‌= 
విషమును పెట్టియు; నీటన్‌+త్రోచియున్‌= నీళ్ళలో (త్రోసియు; పలుమాజున్‌= అనేకమార్జు; చంపన్‌+తెగితివి= చంపటానికి 
సాహసించావు; గొంతియున్‌= కుంతి; కుమారులు+ఏవురును= అయిదుగురు కుమారులును; నిద్రించు సమయంబునన్‌= 
నిదురించేటపుడు; జతుగృహంబు= లక్కయింటిని; దహించితి(వి)= కాల్పావు; ధర్మోత్తర చరిత్రుండు+అగు= ఉత్తమ ధర్మచరిత్ర 
కలవాడయిన; అజాతశత్రు సంపదలన్‌= వైరులులేని వాడైన ధర్మరాజు ఐశ్వర్యమును; కపట ద్యూతంబునన్‌= మోసపు 
జూదంతో; అపహరించితి(వి)= కొల్లగొన్నావు; అంత తనివిన్‌+పోక= అంతటితో తృప్తినందకుండా; యాజ్ఞసేనిని= (ద్రౌపదిని; 
ఏకవస్త్రన్‌= ఒకే చీరగలదానిని; రజస్వలన్‌= బుతుస్నాతను; కొలువులోపల భంగపెట్టితి(వ)= సభలో అవమానం చేశావు; ఆ 
ప్రొద్దు= ఆ దినమే; నిన్నున్‌+ఇట్టి దురవస్థకున్‌= నిన్నీ భంగపాటగు స్థితికి; తేరన్‌+తగిఉండన్‌= తీసికొని రా తగిఉండగా; 
అట్టు పోయి= ఆ విధంగా(అడవులకు) పోయి; సమయంబు నడిపి= (ప్రతిజ్ఞ జరుపుకొని; నీ చేసిన సకల దుష్కృతంబులు 
సహించినన్‌= నీవు కావించిన పాపాలు ఓర్చుకోగా; ఈ+పాండవ+అ(గ్రజాండు= ఈ ధర్మరాజు; పనుపన్‌= పంపగా; ఏను 
పుడమిపాలు+అడుగన్‌ వచ్చినన్‌= నేను భూమిలో భాగం అడుగరాగా; ఈనేరవైతి= ఈయలేకపోయావు; నీ నేరమిన్‌= నీ 
ఎరుక లేక పోవుటచేత; ఇట్టు+అయితి(వి)= ఈ విధంగా అయావు; భవదీయంబు+అగు లోభంబునన్‌= నీయొక్క 
లోభగుణంవలన; పాపనిశ్చయంబునన్‌= పాపచింత కారణంచేత; మదంబునన్‌= గర్వంతో; శాంతచిత్తులు+అగు= శాంత 
మనస్కులయిన; శాంతనవ= భీష్మ; (ద్రోణులకున్‌= (ద్రోణులకును; ప్రాణహాని+పాటిల్లెన్‌= ప్రాణమునకు ప్రమాదం కలిగింది; 
'ద్రుపదుడి తపోయజ్ఞ ప్రభావంబులన్‌= (ద్రుపదునియొక్క తపస్సు, యజ్ఞముల శక్తులచేత; అదియ పనిగా జనియించిన= 
ఆ కారణంగా పుట్టిన; శిఖండి ధృష్టద్యుమ్నులు= శిఖండియు ధృష్టద్యుమ్నుడును; ఆ భీష్మగురుల మరణంబులకున్‌= ఆ 
భీష్మద్రోణుల చావులకు; కారణంబులు+కాక= నిమిత్తం కాకుండా; తక్కుదురే?= తప్పుకొనగలరా?; పెక్కం[డ్ర తోడన్‌+పోరి= 
చాలమందితో యుద్దంచేసి; డస్సిన= అలసిన; సాత్యకిన్‌= సాత్యకిని; చంపువాడు+ఐన= చంపపూనుకొన్న; భూరి శవున్‌+ 
చంపకుందుమే?= భూరి(శవుడిని చంపక ఊరుకొందుమా?; అనేకప్రాఢయోధులు= మిక్కిలి అనుభవమున్న (ప్రౌఢులైన 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


వీరులు; ఒక్కరునిన్‌= ఒకడిని; బాలున్‌= పసివాడిని; సౌభ(ద్రున్‌+ పొదివి= సుభద్రాతనయుడిని (అభిమన్యుడిని) క్రమ్ముకొని; 
చంపినన్‌+పూనిన పూన్కిన్‌= చంపగా చేసిన (ప్రతినను; నిఖిల+ ఉపాయంబులు నెజపక= అన్ని ఉపాయాలనూ 
ఉపయోగించకుండా; పుణ్య+ఆత్మఐన పాంచాలిని= పవిత్రమూర్తిఅయిన (ద్రౌపదిని; అరణ్యంబునన్‌= అడవిలో; పరిభవించిన= 
అవమానించిన; పాపాత్మునిన్‌= దుమ్మడిని; స్టైందోవుడిని (బదికిపోన్‌+విడిచి= సైంధవుని (బదికిపోనిచ్చి; 
అర్జునుండు+అగ్నిన్‌+(ప్రవేశించునే?= అర్జును డగ్నిలో దూకునా?; ఈశ+నీతిపరుల చరిత్రంబులు= ఈ+నీతిమంతుల 
చరిత్రలు; నిర్మలంబులు= స్వచ్చమైనవి; ఫకోషయా(త్రన్‌= ఆవులకొరకు వెళ్లిన యాత్రలో; నిన్నున్‌ గంధర్వులు 
పట్టుకొనిపోవునప్పుడు= నిన్ను గంధర్వులు నిర్బంధించి పట్టుకొనిపోయేటపుడు; నీవారు+ఎల్లన్‌+పాణినన్‌= నీ వారంతా 
పరుగెత్తిపోగా; అర్జునుండు; నిన్నున్‌ విడిపించుట ఎయుంగవే?= నిన్ను తప్పించటం తెలియదా?; గాంగేయ కుంభజ కర్ణాశృత్తామ 
కృపులు= భీష్ముడు, ద్రోణుడు, కర్షుడు, అశ్వత్హామ, కృపాచార్యుడును; ఉద్దామ సమగ్ర సైన్యంబులతోడన్‌= గొప్ప సన్నద్ధం 
అయిన సేనలతో; నడవన్‌= (దండు) వెడలగా; నీవు విరటుని గోవులన్‌+పట్టుకొనిపోవుచోటన్‌= నీవు విరటుని ఆలమందను 
పట్టుకొని పోయేటపుడు; మీరు+అందణున్‌= మీరందరును; తన సమ్మోహన+అ స్త్రమునన్‌= తన సమ్మోహనాస్త్రంచేత; 
మూర్చితులు+ఐన సమయంబునన్‌= మూర్చపోయిన సమయాన; అర్జ్హునుండు నిన్నున్‌+కాచుట= నిన్ను కాపాడటం; 
ఎణుంగరాదె?= తెలియదా?; నీవు+ఆపాదించిన పాపంబులకున్‌+ఎల్లన్‌= నీవు వారిమీద మోపిన పాపాలకంతటికి; మూలంబు+ 
ఐన= ఆధారమైన; కర్గు+అరదంబు= కర్గ్గుడితేరు; ధరణిన్‌+(క్రుంగినన్‌= భూమిలో దిగబడగా; కవ్వడి వానిన్‌+ఏయక= 
సవ్యసాచి వాడిని కొట్టక; ఏల కాచికొనిఉండున్‌?= ఎందులకు వేచి ఉంటాడు? ఉండెన్‌+ఏనియున్‌= ఉన్నప్పటికిని; 
భూసురశాపంబునన్‌= (బ్రాహ్మణుడి శాపంవలన; అట్లయిన రథంబునకున్‌= ఆ విధంగా తన తేరునకు; నిష్కృతి కల్లునే?= 
ప్రాశ్సిత్తం కల్గుతుందా?; కావునన్‌= కనుక; ఆ+నీచున్‌+సమయించుట సముచితంబు= ఆ నీచుడిని చంపటం న్యాయం; 
యుధిష్థిరుండు= ధర్మరాజు; శల్యున్‌+తెగటార్భిన తెణంగు= శల్యుడిని చంపిన విధం; ఒప్పున్‌+ఒప్పదు+అని= తగును- 
తగదని చెప్పకుండా; మేలుచేసితి= మంచిపని చేశావు; పాండునందనులు= పాండురాజకుమారులు; పుట్టినప్పటినుండి= 
పుట్టిననాటినుండి; నేడు తుది= ఈనాటిదాకా; నీ+ఎడన్‌= నీ విషయంగా; ధర్మవిరోధంబు= ధర్మానికి వ్యతిరేకంగా 
(అన్యాయంగా); ఆచరింపరు= చేయరు; కురుకులంబునకున్‌= కురువంశానికి; గుద్దలికొని= గునపం తీసికొని (కుళ్ళగించుటకు); 
దుర్జ్యూతంబు= మోసపు జూదానికి; నీవు+అ+తొడరితి(వి)= నీవే పూనుకొన్నావు; దానన్‌+ఇంతలు+పుట్టెన్‌= అందుచేత 
ఇంత జరిగింది; పనవ తనయుండు= భీమసేనుడు; పట్టిన= పూనిన; (ప్రతిన= శపథమును; ఎణుంగవే?= తెలియవా?; 
గదన్‌= గదతో; ఊరుభంగంబున్‌+చేయుదును+అని= తొడలు విజుగగొట్టుతానని; పలికి= చెప్పి; పిడికిటన్‌+ పొడుచునే?= 
పిడికిలితో పోటు పొడుస్తాడా?; అవి+ఎల్లను= అవి అంతా; వృథాజల్పంబులు= వ్యర్ధమైన మాటలు; ఊరకుండుము= 
మాట్లాడకుండా ఉండుము; అనుటయున్‌= అనగా; ఆ+జననాథుండు= ఆ రాజు(దుర్యోధనుడు); జనార్దనునకున్‌+ఇట్టు+ 
అనియెన్‌= శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చూచి, 'పసివాడయిన భీముడిని పాములచే కరిపించావు. విషాన్నమును 
పెట్టించావు. నీళ్ళలో త్రోయించావు. అనేక విధాల తెగించావు. కుంతి కుమారులైదుగురితో కలసి నిదురించేటపుడు 
లక్క ఇంటిని కాల్ప్సించావు. ఉత్తమ ధర్మ(ప్రవర్తనం కలవాడయినవాడూ అజాతశత్రువూ ఐన ధర్మజుడి సంపదను 
మోసపు జూదంలో కొల్లగొన్నావు. ఏకవస్త్రయు బుతుస్నాతయుఅయిన ద్రౌపదిని నిండు సభలో అవమానము 
చేశావు. ఆనాడే నిన్నీ భంగపాటునకు తేవలసి ఉండింది. కాని, ఆ విధంగా (అరణ్య, అజ్ఞాత వాసాలకు) పోయి 
ప్రతిజ్ఞను నిలుపుకొని, ధర్మజుడు పంపగా భూభాగాన్ని అడగటానికి నేను రాగా ఇచ్చావు కావు. నీకు జ్ఞానం 
లేకుండటంచేత ఇట్టయిపోయావు. నీ లోభగుణం, పాపం, మదం, అహంకారం, శాంతమనస్కులైన భీష్మద్రోణులకు 
ప్రాణహాని కలిగించాయి; (ద్రుపదుడి తపస్సు, యజ్ఞాలు కారణంగా జన్మించిన శిఖండి ధృష్టద్యుమ్నులు, ఆ 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 329 


భీష్మగురుల చావులకు నిమిత్తం కాకుండా తప్పుతుందా? చాలామందితో యుద్దం చేసి అలసిన సాత్యకిని చంపటానికై 
పూనుకొన్న భూరి(శ్రవుడిని చంపకుంటామా? మిక్కిలి పసివాడైన అభిమన్యుడిని ప్రాఢులు చుట్టుకొని చంపగా చేసిన 
శపథాన్ని అన్ని ఉపాయాలతో నెరవేర్చకుంటారా? పతివ్రతఅయిన ద్రౌపదిని అడవిలో అవమానించిన దుర్మార్గుడు 
- సైంధవుడిని (బ్రదికిపోనీయవచ్చునా? పోనిచ్చి అర్జునుడు అగ్గిలో దూకుతాడా? ఈ నీతిమంతుల జీవితాలు 
స్వచ్చములైనవి. ఘోషయా(త్రలో గంధర్వులు నిన్ను పట్టుకొని పోగా నీ వారంతా పరుగెత్తారు. అప్పుడు అర్జునుడు 
నిన్ను విడిపించటం ఎరుగవా? భీష్మద్రోణ కర్ణ అశ్వత్థామ కృపులు గొప్పసేనతో వెళ్ళగా నీవు విరాటరాజు పశువులను 
పట్టినపుడు మీరంతా తన సమ్మోహనాస్త్రంవలన మూర్చితులు కాగా అర్జునుడు నిన్ను కాపాడటం జ్ఞాపకంలేదా? 
నీవు కావించిన పాపాలకంతా మూలమైన కర్ద్షుడి తేరు భూమిలో (క్రుంగినపుడు సవ్యసాచి వాడిని చంపకుండా 
ఎందుకు కాచుకొని ఉండాలి? ఉండెనుపో. బ్రాహ్మణుడి శాపంవలన అట్టా (క్రుంగిన తేరునకు విముక్తి ఉంటుందా? 
కాబట్టి ఆ నీచుని చంపటం న్యాయమే. ధర్మజుడు శల్యుడిని చంపటంలోని ఒప్పుతప్పులను పేర్కొనకుండా 
వదలిపెట్టి మంచిపనినే చేశావు. పాండవులు పుట్టిన నాటినుండీ నీయెడ ధర్మాతిక్రమణం చేయలేదు. కురువంశాన్ని 
గునపం తీసికొని కుళ్ళగించిన తీరును నీవు మోసపు జూదానికి పూనుకొన్నావు. అందుచేతనే ఇంత జరిగింది. 
భీముడు పట్టిన శపథం తెలియదా? గదతో తొడలు విరుగగొట్టుతానని శపథం చేసినవాడు పిడికిలితో పొడుస్తాడా?అని, 
నీవన్నీ వ్యర్థవాదాలు. ఊరుకొనుము.' అనగా దుర్యోధనుడు కృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


చ.  'చదివితి నెల్ల వేదములు, జన్నము లొప్పంగ జేసితిన్‌, రమా 
స్పద మగువృత్తి( బొల్లి నరపాలకు లెల్లను గొల్వం గంటి, దు 
ర్మదరిపు గాఢగర్వపరిమర్దన కేళి యొనర్దితిం, దగం 
దుది నని మిత్రబాంధవులతో. ద్రిదివంబున కేంగు టొప్పదే? 329 


ప్రతిపదార్థం: ఎల్ల వేదములు= వేదాలన్నీ; చదివితిన్‌= చదివాను; జన్నముల్‌= యజ్ఞాలను; ఒప్పంగన్‌+చేసితిన్‌= తగినట్టుగా 
చేశాను (ధర్మవిధంగా); రమా+ఆస్పదమగు వృత్తిన్‌+పోల్చి= సందకు తావైన నడవడితో ఒప్పి; నరపాలకులు+ఎల్లన్‌= 
రాజులందరూ (సామంతరాజు లంతా); కొల్వన్‌= సేవించగా; కంటిన్‌= చూడగలిగాను; దుర్మద రిపు= దురహంకారు లయిన 
శత్రువులయొక్క; గర్వమర్హనకేళి ఒనర్చితిన్‌= పొగరును నాశనం చేశాను; తగన్‌= తగినట్టుగా (పొగడ్తకు తగినట్టు); తుదిన్‌= 
చివర; అనిన్‌= యుద్దంలో; మిత్రబాంధవులతోన్‌= బంధువులతోను, స్నేహితులతోను; (త్రిదివంబునకున్‌= స్వర్గానికి; 
ఏంగుట+ఒప్పుదే?= వెళ్ళటం తగదా! 


తాత్పర్యం: 'అన్ని వేదాలను చదివాను. యజ్ఞాలు విధిప్రకారం చేశాను. సంపదకు తావలమైన నడవడితో బ్రతికాను. 
రాజులెందరో సేవించగా చూచాను. దురహంకారగర్వంతో ఉన్న రాజులను యుద్దంలో జయించాను. తుదకు 
స్నేహితులతోను, బంధువులతోను కలసి స్వర్గానికి వెళ్ళటం ఒప్పదా? 


వ. _ నీకుం జూడ నెట్టివాంద నైనను నా కేమి? మీరింక( బశ్చాత్తాపదుఃఖితు లగుచు నుందురు గాకి యనియె; 
నప్పు డతనిపై( బుష్పవర్షంబులు గురిసె, దేవదుందుభులు మొరసె; దిశలు దెలివొందెం; మృదుసమీరణంబు 
సుగంధి యై వీతెంచె; నంతయు ననుసంధించి యక్కౌంతేయులు దారు ధర్మంబు దొజంగి గాంగేయద్రోణ 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


కర్ణశల్యదుర్యోధనాదుల వధించుట యత్తథిం గ్రొత్తయై తోంచినం జిత్తంబుల వగయు లజ్జయు మిగులం 
బొడమి మొగంబుల. దోంప విన్ననై యున్నం జూచి వెన్నుండు తతృమీపంబునకుం జని వారలతో నిట్లనియె. 
330 


ప్రతిపదార్థం: నీకున్‌+చూడన్‌+ఎట్టి వాండన్‌+ఐనను= చూడగా నీ కెటువంటి వాడయినప్పటికినీ; నా కేమి?; మీరింక 
పశ్చాత్తాప దుఃఖితులగుచున్‌+ఉందురుగాక= మీ రికమీద పశ్చాత్తాపంతో దుఃఖపడుతూ ఉంటారుగాక; అనియెన్‌= అన్నాడు; 
అప్పుడు+అతనిపైన్‌ పుష్పవర్షంబులు గురిసెన్‌= అపు డా దుర్యోధనుడి మీద పూలవాన కురిసింది; దేవ దుందుభులు 
మొరసెన్‌= దేవతల దుందుభిధ్యానాలు మోగాయి; దిశలు తెలివొందెన్‌= దిక్కులు తెల్లబడ్డాయి; మృదు సమీరంబు= చల్లని 
గాలి; సుగంధిఐ వీచెన్‌= సువాసనలతో వీచింది; అంతయు ననుసంధించి= అన్నిటిని కలిపి; ఆ+కౌంతేయులు= ఆ కుంతీ 
తనయులు (పాండవులు); తారు= తాము; ధర్మంబుతాజంగి= ధర్మాన్ని వదలి; గాంగేయ ద్రోణ కర్ణ శల్య దుర్యోధనాదులన్‌ 
వధించుట= భీష్మ (ద్రోణ, కర శల్య, దుర్యోధనాదులను చంపటం; ఆ+తజీన్‌+క్రొత్తఐ తోంచినన్‌= ఆ సమయాన క్రొత్తగా 
కానరాగా; చిత్తంబులన్‌= మనసులలో; వగయున్‌= దుఃఖమూ; లజ్జయున్‌= సిగ్గూ; మిగులన్‌+పొడమి= మిక్కిలిగా కలిగి; 
మొగంబులన్‌+తోంపన్‌= ముఖాలలో కానరాగా; విన్ననై+ఉన్నన్‌+చూచి= దైన్యంతో ఉండగా చూచి; వెన్నుండు= శ్రీకృష్ణుడు; 
తద్‌+సమీపంబునకున్‌+చని= వారి దగ్గరకు వెళ్ళి; వారలతోన్‌+ఇట్టు+అనియెన్‌= వారితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ని దృష్టిలో నేనెటువంటివాడ నైనా కావచ్చును. అయితే నా కేమి? మీ రంతా పశ్చాత్తాప దుఃఖంతో 
ఉంటారుగాక! అన్నాడు. అపు డా దుర్యోధనునిమీద పూలవాన కురిసింది. దేవదుందుభులు మోగాయి. దిక్కులన్నీ 
తెల్లబడ్డాయి. చల్లని గాలి సువాసనలతో వీచింది. వీటినంతా కలుపుకొని కుంతి కుమారులైన పాండవులు తాము 
ధర్మాతిక్రమణం చేసి భీష్మ ద్రోణ కర్ణ శల్య దుర్యోధనాదులను చంపిన తీరు కొత్తగా తోచగా మనసులలోని సిగ్గు, 
వగపు మొగాలలో తోచి విన్నబోగా శ్రీకృష్ణుడు వారితో ఇట్టా అన్నాడు. 


సీ. “గాంగేయ గురు కర్ణ కౌరవపతుల( జ । కృటి యనిం బరిమార్చ( గాన మైతి 
మని మీరు వగవకు(; డద్దొర లుగ్రాస్త్ర । వేదులు, ప్రస్సుటవిక్రమమున 
నడరి వారల గెల్లు టరిది గావున నేను | బహువిధోపాయముల్‌ వన్ని యిట్లు 
దీర్షితిం గాక, యత్తీవ్రపరాక్రము । లలంతులం బోదురే? యట్లు గాక 


తే. వారి విధి యివ్విధమున( జావంగం జేసి । దైవఘటనలు దప్పింప మీవశంబె? 
సురలు దనుజులు గెల్లిన చొప్ప లిట్ల; | సంతసపు సమయంబున వంత లేల? 331 


ప్రతిపదార్థం: గాంగేయ గురు కర్ల కౌరవపతులన్‌= భీష్మ (ద్రోణ కర్ల దుర్యోధనులను; చక్కటి అనిన్‌= ధర్మయుద్దంలో; 
పరిమార్చన్‌= చంపగా; కానము+ఐతిమి= చూడలేకపోయాము; అని= అనుకొని; మీరు వగవకుండు= మీరు దుఃఖపడవద్దు; 
ఆ+దొరలు= ఆ రాజులు; ఉ(గ్ర+అస్త్రవేదులు= భయంకరమైన అస్త్ర రహస్యాలు తెలిసినవారు; 'ప్రస్సుట విక్రమమునన్‌= 
స్పష్టమైన శౌర్యంతో; అడరి= అతిశయించి; వారలన్‌ గెల్చుట= అటువంటివారిని జయించటం; అరిది= ఆశ్చర్యం; కావునన్‌= 
కనుక; ఏను= నేను; బహువిధ+ఉపాయముల్‌+పన్ని= నానా ఉపాయాలను యుద్ద సన్నద్ధంగా చేసి; ఇట్టు తీర్చితిన్‌+కాక= 
ఈ విధంగా చేయగలిగాను కాని; ఆ+తీవ్ర పరా(క్రములు= ఆ భయంకర వీరులు; అలంతులన్‌+పోదురే= తేలికగా 
చనిపోతారా?; అట్టున్‌+కాక= అంతేకాకుండా; వారిన్‌; విధి= (బ్రహ్మ; -ఈ+విధమునన్‌= ఈ (ప్రకారంగా; చావంగన్‌+చేసెన్‌= 
చచ్చేటట్టుగా చేశాడు; దైవఘటనలు= విధి నిర్ణయాలను; తప్పింపన్‌= తప్పిపోజేయగా; మీ వశంబె?= మీకు సాధ్యమా; సురలు 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 331 


దనుజులన్‌= దేవతలు రాక్షసులను; గెల్బినచొప్పున్‌= జయించిన విధానాలు; ఇట్లు+అ= ఇట్టివే; సంతసపు సమయంబునన్‌= 
ఆనందించేవేళలో; వంతలు+ఏల?= దుఃఖం ఎందుకు? 


తాత్సర్యం: 'భీష్మ ద్రోణ కర్ల దుర్యోధనులను సవ్యమైన రణకౌశలంతో చంపలేకపోయామని మీరు దుఃఖించవద్దు. 
వారందరును భయంకరమైన అస్త్రరహస్యాలు తెలిసినవారు. ప్రస్ఫుటమైన శౌర్యంతో వారిని గెలవటం అసాధ్యం. 
కనుక అనేక ఉపాయాలతో ఈ విధంగా వారిని చంపించాను. లేకుంటే ఆ తీవ్ర పరాక్రమాలు కల ఆ వీరులు 
సులభంగా పోతారా? అంతే కాదు. వారిని విధి ఈ విధంగా చచ్చేటట్టు చేసినది. దైవనిర్లయాన్ని తప్పించటం మీకు 
సాధ్యమా! దేవతలు రాక్షసులను గెల్చిన తీరిటువంటిదే? ఈ సంతోష సమయంలో దుఃఖ మెందుకు? 


పాండవులు గృష్టసాత్యకులతో. గౌరవశిబిరమునకుం బోవుట (సం. 9-61-3) 


వ. _ కృతకృత్యుల మైతిమి; ప్రొద్దునుం జాల వ్రాలె; సేనయు సైనికవరులును విశ్రమింపవలయు(; బోదము లెం' 
డనినం బాండవులు దెలివొంద( బాంచాలురునుం దక్కిన భూపాలురునుం బ్రమోదంబు నొంది; రప్పుడు 
కృష్ణుండు పాంచజన్యంబు పూరించిన నర్జునుండు దేవదత్తంబును, యుధిష్టిరుం డనంతవిజయంబును 
భీమసేనుండు పొండ్రంబును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకంబులును బూరించిరి. సకలరథికోత్తములును 
దమతమ శంఖంబు లొత్తిరి. భేరీపణవాదితూర్యంబులు మోసె. నా సముత్చితనినాదంబులు నింగి నిండె; 
నిఖిలజనంబులుం బాండవేయులం బొగడునులివు దిక్కుల దీటుకొనియె; ని ట్లుబ్దునం జెలంగుచు వార 
లందటు నచ్లోటు గదలిరి; కౌంతేయులు( గౌరవ శిబిరంబునకుం జనిన సాత్యకి యనుగమనంబు సేసె; 
ధృష్టద్యుమ్మప్రముఖు లైన ద్రుపదజ్ఞాతులును ద్రౌపదేయులునుం దక్కినధరణీశులును దమవిడిదలలం గాని 
విశ్రమంబునకు వెరవుగా దని తలంచి తా రందు( బోయి నాయి రాత్రి నిలిచి రేపకడ గరిపుర ప్రయాణంబున 
కొదవం జనుదెంచువారుగా విన్నవించి ధర్మతనయు ననుమతి వడసి సైన్య సమేతంబుగాం బోయి రట్లు 
వార లటు వోవ నప్పాండునందనులు సని సంగీత ప్రవర్తక సంఘంబులు విరిసి చనిన రిత్తయై యున్న 
రంగస్టలంబుచందంబునం బాడరియున్న యాశిబిరంబు€ బ్రవేశించి, నీనందను నగరు సొచ్చిన, నచ్చట 
నున్న పరిచారికులును దత్సహవాసులును మణికనకాది వస్తుసంచయాధ్యక్షులును నయ్యుధిష్టిరుంగాంచి 
యాదరణంబు వడసి; రక్కుంతీ నందనులు రథంబులు డిగ్గునవసరంబున వాసుదేవుండు వాసవి నాలోకించి. 

332 


ప్రతిపదార్థం: కృతకృత్యులము+ఐతిమి= ధన్యుల మైనాము; (ప్రొద్దునున్‌ చాలవ్రాలెన్‌= ్రొద్దుకూడా చాలా అయింది. 
సేనయున్‌, సైనికవరులును= బలములు, సేనానులును; విశ్రమింపవలయున్‌= విశ్రాంతిని పొందాలి; పోదము లెండు= 
పోదాము రండి; అనినన్‌= అనగా; పాండవులు; తెలివి+ఒందన్‌= (ప్రసన్నులుకాగా; తక్కిన భూపాలురునున్‌= మిగిలినరాజులు; 
ప్రమోదంబున్‌+ ఒందిరి= సంతోషించారు; అప్పుడు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; పాంచజన్యంబున్‌+పూరించినన్‌= పాంచజన్యాన్ని 
ఊదగా; అర్జునుండు= అర్జునుడును; దేవదత్తంబును= తనశంఖమైన దేవదత్తమును; యుధిస్టిరుండు= ధర్మజుడు; అనంత 
విజయంబును= అనంత విజయమనే పేరున్న శంఖాన్ని; భీమసేనుండు పౌండ్రంబును= భీముడు పౌండ్రమనే దానిని; నకుల 
సహదేవులు సుఘోషమణిపుష్పుకంబులును= నకులుడు, సహదేవుడు సుఘోషము, మణిపుష్పకము అనే వాటిని; పూరించిరి= 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఊదారు; సకల రథిక+ఉత్తములును= అందరు సేనా నాయకులును; తమ తమ శంఖంబులు+జఒత్తిరి= తమ తమ 
శంఖాలను పూరించారు; భేరీపణవ+ఆది తూర్యంబులు మోసెన్‌= నగారాలు, ఉడుకలు మోగాయి; ఆ సముద్దత నినాదంబులు= 
ఆ ఎక్కువయిన శబ్దాలు; నింగి నిండెన్‌= ఆకాశం దాకా నిండినవి; నిఖిల జనంబులున్‌= జనులంతా; పాండవేయులన్‌+ 
పొగడు+ఉలివు= పాండవులను కీర్తించే శబ్దం; దిక్కుల దీటుకొనియెన్‌= దిక్కులదాకా తగిలింది; ఇట్టు+ఉబ్బునన్‌+*చెలంగుచున్‌= 
ఈ విధంగా సంతోషంతో ఒప్పుతూ; వారలు+అందజున్‌+అచ్చోటు కదలిరి= వారంతా ఆ చోటునుండి వెళ్ళారు; కౌంతేయులు= 
కుంతి కుమారులు; కౌరవ శిబిరంబునకున్‌+చనినన్‌= కౌరవుల గుడారాలకు వెళ్ళగా; సాత్యకి అనుగమనంబు చేసెన్‌= 
సాత్యకి తోడుగా వెళ్ళాడు; ధృష్టద్యుమ్న (ప్రముఖులు+ఐన= ధృష్టద్యువ్నూది ముఖ్యులును; (ద్రుపదజ్ఞాతులును= 'ద్రుపదుడి 
దాయాదులును; ద్రపదేయులును= ఉపపాండవులును; తక్కిన ధరణీ+-ఈశులు= మిగిలిన రాజులును; తమ విడిదలలన్‌+కాని= 
తమ విడిదులలో తప్ప; విశ్రమంబునకున్‌ వెరవుగాదని తలంచి= విశ్రాంతి పొందుటకు తగదని భావించి; తారు+అందున్‌+ 
పోయి= తాము+ఆ+చోటికి వెళ్ళి; నాంటి రాత్రి నిలిచి= ఆ రాత్రికి ఉండి; రేపకడ= తెల్లవారగా; కరిపురప్రయాణంబునకున్‌= 
హస్తినావురికి ప్రయాణం కావటానికి; ఒదవన్‌+చనుదెంచువారుగాన్‌= తగునట్టు వచ్చువారుగా; విన్నవించి= చెప్పి; 
ధర్మతనయు+అనుమతి పడసి= ధర్మరాజు అనుజ్ఞ పొంది; సైన్యసమేతంబుగాన్‌+పోయిరి= సేనలతో కూడా వెళ్ళారు; 
వారలు+అటుపోవన్‌= సేనా సమూహంతో వారావిధంగా వెళ్ళగానే; ఆ+పాండునందనులు చని= ఆ పాండు కుమారులు వెళ్ళి; 
సంగీత ప్రవర్తక సంఘంబులు= సంగీతం (ప్రచారం చేసే సమాజాలు; విరిసి చనినన్‌= వెళ్ళిపోగా; రిత్తఐ ఉన్న= శూన్యమైపోయిన; 
రంగస్టలంబు చందంబునన్‌= నాటక రంగభూమి మాదిరిగా; పాడు+అటి+ఉన్న= బీడువారిన; ఆ శిబిరంబున్‌+(ప్రవేశించి= 
ఆ గుడారంలోనికి పోయి; నీ నందను నగరున్‌+చొచ్చిన= నీ కుమారుడి (దుర్యోధనుడి) మేడలోనికి వెళ్ళగా; అచ్చటన+ఉన్న 
పరిచారకులును= అక్కడ ఉండిన సేవకులును; తత్సహవాసులును= వారి స్నేహితులును; మణికనక+ఆది వస్తు సంచయ+ 
అధ్వక్షులును= మణులకు బంగారానికిని అధికారులయిన వారును; ఆ+యుధిష్టిరున్‌+కాంచి= ఆ ధర్మజుడిని చూచి; 
ఆదరణంబు పడసిరి= (ప్రేమను పొందినవారయ్యారు; ఆ+కుంతీనందనులు= ఆ పాండవులు; రథంబులు డిగ్గు+అవసరంబునన్‌= 
తేరులనుండి దిగే సమయంలో; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; వాసవిన్‌= అర్జునుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: చేయవలసిన పనిని చేశాము. ధన్యులము. సాయంకాలమైనది. సేనతో సేనానులు కూడా విశ్రాంతి 
పొందవలసిఉన్నది. పోదాము. లేవండి'- అనగా పాండవులు ప్రసన్నులైనారు. పాంచాలురూ మిగిలిన రాజులూ 
సంతోషించారు. అపుడు కృష్ణుడు తన శంఖం పాంచజన్యమును ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్నీ, ధర్మజుడు 
అనంతవిజయాన్నీ, భీముడు పౌండ్రాన్నీ, నకులుడు సుఘోషాన్నీ, సహదేవుడు మణిపుష్పకాన్నీ పూరించారు. 
సేనానాయకు లందరూ తమ తమ శంఖాలను పూరించారు. నగారాలు, తూర్యములు (మోగాయి. పైకెగసిన 
శబ్దాలు ఆకసందాకా నిండింది. జనులంతా పాండవులను పొగడే ప్రశంసలు దిక్కులను తాకాయి. ఈ సంతోషంతో 
వారంతా ఆ చోటనుండి వెళ్ళారు. కుంతి కుమారులు కౌరవుల గుడారాలకు వెళ్ళగా, సాత్యకి వారి ననుసరించాడు. 
ధృష్టద్యుమ్నుడు మొదలైన (ద్రుపదుడి దాయాదులూ, ఉపపాండవులూ, తక్కిన రాజులును తమ విడిదులకు 
వెళ్ళి విశ్రాంతి పొందటం మంచిదనుకొని తా మా రాత్రి అక్కడ నిలిచి మరునాటి ఉదయాన హస్తినాపురానికి 
ప్రయాణమునకు తగినట్టుగా వస్తామని మనవి చేసి, ధర్మరాజు అనుమతి తీసికొని, సైన్యంతో వెళ్ళారు. వారా 
విధంగా పోగా, సంగీతాన్ని అందించే బృందాలు వెళ్ళిపోగా చిన్నపోయినట్టు కనుపించే రంగస్థలం వలె వెలవెలపోయే 
ఆ గుడారం లోనికి పాండవులు పోయి, నీ కుమారు డుండే నగరులోనికి పోగా, ఆ చోటినుండే సేవకులు, వారి 
అనుయాయులు, మణి కనకాది సమూహాలకు అధికారులు, ఆ యుధిష్టిరుడిని చూచి ఆదరణ పొందారు. ఆ 
కుంతీకుమారులు తేరులు దిగే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 333 
విశేషం: అలం: ఉపమ. 


క. కవదొనలును గాండీవము । నవల నిడం బనుపు; ముంద రరదము డిగు; మే 
న విదప డిగియెద; శుభకర । మవు నవ్విధ; మట్లు సేయు' మనుడు నతందున్‌. 333 


ప్రతిపదార్థం: కవదొనలును= అమ్ములపొదుల జతయూ; గాండీవమున్‌= గాండీమనే అర్జునుని విల్లునూ; అవలన్‌= దూరంగా; 
ఇడన్‌+పనుపుము= పెట్టుటకై పంపుము; ముందర రథమున్‌= ముందుగా తేరునుండి; దిగుము; ఏన= నేనే; పిదపన్‌ 
డిగియెదన్‌= ఆ తరువాత దిగుతాను; ఈ+విధము= ఈ పద్దతి; శుభకరము+అగున్‌= మేలు జౌతుంది; అట్టు చేయుము= 
ఆ విధంగా చేయవలసింది; అనుడున్‌= అనగా; అతండున్‌= అర్జునుడు కూడా. 


తాత్సర్యం: 'గాండీవమును ధనుస్సును అమ్ముల పొదుల జంటను ఆవల పెట్టేటట్టు చేయుము. నీవు ముందుగా 
తేరునుండి దిగుము. నేను తరువాత దిగుతాను. అది క్లేమకరం.' అనగా అర్జునుడు కూడా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తే. ధనువు తూజణీరయుగళంబు. గొనుచు రథము । డిగుడు, శౌరి పగ్గంబుల నొగల ముడిచి 
డిగియె; గేతనకపియు భూతగణయుతము । గా దొలంగె; నత్తేరు తత్‌క్షణమ మండె. 334 


ప్రతిపదార్థం: ధనువున్‌= వింటిని; తూణీరయుగళంబున్‌= అమ్ములపొది జంటను; కొనుచున్‌= తీసికొని; రథము డిగుడున్‌= 
తేరినుండి దిగగానే; శౌరి= కృష్ణుడు; పగ్గంబులన్‌= గుర్రాల పగ్గాలను; నొగలన్‌= తొట్టెలో; ముడిచి= చుట్టి; దిగియెన్‌= 
దిగాడు; కేతన కపియున్‌= జెండా మీది హనుమంతుడుకూడా; భూతగణయుతముగాన్‌= భూతముల సమూహంతో; 
తొలంగెన్‌= తప్పుకొన్నాడు; తద్‌+క్షణము+అ= వెంటనే; ఆ+తేరు= ఆ రథం; మండెన్‌= మండిపోయింది. 


తాత్సర్యం: వింటిని, తూణీరాల జంటను తీసికొని (అర్జునుడు) రథం దిగాడు. శ్రీకృష్ణుడు పగ్గాలను తొట్టెలో 
ముడిచిపెట్టి (క్రిందికి దిగాడు. ధ్వజం మీది ఆంజనేయుడు భూతగణంతో తొలగిపోయాడు. వెంటనే ఆ తేరు 
మండిపోయింది. 


అగ్నిదత్తం బైన యర్షును రథంబు కాలిపోవుట (సం. 9-61-14) 


క. తురగంబులతో( గూడంగ | నరదము సకలంబు నుజ్జ్వలానలశిఖలన్‌ 
సురసురం బోయిన గని య । న్నరు డచ్చెరువంది కృష్ణునకు నభిముఖు. డై. 335 


ప్రతిపదార్థం: తురగములతోన్‌+కూడ(గన్‌= గుర్రాలతో కూడా; అరదము సకలంబున్‌= తేరు మొత్తంగా; ఉజ్జ్వల+అనలశిఖలన్‌= 
ప్రకాశించే కాంతి గల నిప్పు మంటలతో; సురసురన్‌+పోయినన్‌+కని= సురసుర శబ్దంతో మండగా చూచి; ఆ+నరు(డు= 
ఆ అర్జునుడు; అచ్చెరువు+అంది= ఆశ్చర్యపడి; కృష్ణునకున్‌+అభిముఖుండు+ఐ= కృష్ణుడికెదురుగా (నిలిచి). 


తాత్పర్యం: గుర్రాలతో కూడిన తేరు మొత్తంగా తీవ్రాన్నిజ్యాలలతో చురచుర శబ్దం చేస్తూ మండిపోగా చూచిన 
అర్జునుడు అబ్బురంగా శ్రీకృష్ణుడికి ఎదురుగా (తిరిగి). (తరువాతి పద్యంతో అన్వయం.) 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. వినయంబుతోడ మోడ్పుంగేలు పాలతలంబున. గదియించి వినతుండై 'దేవా! యిట్టి యాశ్చర్యంబుం గలదె? 
యీ రథంబు దగ్ధం బగుటకు6 గారణం బేమి? నాకు వినందగునేని యానతి' మ్మనిన మురారాతి యతని 
కిట్లనియె. 336 


ప్రతిపదార్థం: వినయంబుతోడన్‌= అణకువతో; మోడ్సు+కేలు ఫాలతంబునన్‌+కదియించి= జోడించిన చేయి నెన్నుదుటికి 

చేర్చి; వినతుండు+ఐ= నమస్కారం చేసినవాడై; దేవా!= ఓ స్వామీ!; ఇట్టి ఆశ్చర్యంబు+కలదె?= ఇటువంటి వింత ఉన్నదా?; 
("వ (2) 

ఈ రథంబు దగ్ధంబు+అగుటకున్‌+కారణంబు+ఏమి?= ఈ తేరు కాలిపోవటానికి కల కారణమేమి?; నాకు వినన్‌+తగునేని= 

నేను వినదగినదయితే; ఆనతి ఇమ్ము+అనినన్‌= తెలియజేయుము అనగా; ముర+అరాతి= శ్రీకృష్ణుడు; అతనికిన్‌+ఇట్లు+ 

అనియెన్‌= అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అణకువతో నమస్కరించి వినమ్రుడై ఇది చాలా వింతగా ఉన్నది. ఈ తేరు కాలిపోవటానికి కారణ 
మేమి? నేను వినదగినదయితే సెలవీయండి. అనగా శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు. 


క '“గురుకర్ణుల యస్తాగ్నుల । నెరిసినయది మున్ను; దీని నిటు గాకుండం 
భరపడి రక్షించితి; సం | గరము దెగిన దొలంగి యిపుడు గాల విడిచితిన్‌.' 337 


ప్రతిపదార్థం: గురు కర్షుల అస్ర+అగ్నులన్‌+ఎరిసిన అది= (ద్రోణుడియొక్క కర్షుడియొక్క బాణాగ్నులచే మండినది; 
థ (32) (ల (32) 

మున్ను= ముందుగానే; దీనిన్‌= ఈ తేరును; ఇటు కాకుండన్‌= ఈ విధంగా నుసి కాకుండా; భరపడి రక్షించితిన్‌= వహించి 

కాపాడాను; సంగరము తెగినన్‌= యుద్దం పూర్తికాగా; తొలంగి= తప్పుకొని; ఇపుడు= ఈ సమయంలో; కాలన్‌= కాలిపోగా; 

విడిచితిన్‌= వదలాను. 


తాత్సర్యం: “ఈ రథం (ద్రోణుడి, కర్షుడి బాణాగ్నులచేత ఇదివరకే మండింది. ఇది మండకుండా నేను ఇట్లు 
రక్షించాను. యుద్దం ముగిసింది. కనుక దీనిని ఈ విధంగా కాలటానికి వదలిపెట్టాను.' 


వ. అని చెప్పి యప్ప డద్దుతరసమగ్నులగుచున్న తక్కటి పాండవులం గనుంగొని యలరుమొగంబున 
నలంతినవ్వు కాంతి దళుకొత్తం గౌంతేయాగ్రజుం గౌంగిలించికొని 'యే నుపప్లావ్యంబునకు వచ్చి నిను. గనిన 
నీవు నాకు మధుపర్కం బిచ్చి వివ్వచ్చు జూపి 'వీ(డు నీకు రక్షణీయుండు సుమీ! యని యప్పగించి; తేనును 
నియ్యకొంటి; నట్ల నాసఖుండును సురక్షితుందై వీరక్షయకరం బగుమహాసంగరంబు భవద్దీమనకుల 
సహదేవసహితంబుగ నిస్తరించి జయంబు గైకొనియె; నిటమీందం జేయ వలయు కార్యంబులు నడపు' 
మనవుడు నతం డచ్యుతున కిట్లనియె. 338 

ప్రతిపదార్థం: అని చెప్పి= ఆ విధంగా చెప్పి; అప్పుడు= ఆ సమయంలో; అద్భుతరసమగ్నులు= అద్భుతరసంలో మునుగుతూ 

ఉండే; తక్కటి పాండవులన్‌+కనుంగొని= మిగిలిన పాండవులను చూచి; అలరు మొగంబునన్‌+అలంతినవ్వు కాంతి+తళుకు+ 
ఒత్తన్‌= వికసించిన మొగంలో చిరునగవు కాంతి మెరయగా; కౌంతేయ+అ(గ్రజున్‌= ధర్మరాజును; కౌంిలించుకొని= ఆలింగనం 
చేసికొని; ఏను+ఉపపష్టావ్యంబునకున్‌ వచ్చి= నేను ఉపప్పావ్యానికి వచ్చి; నిన్నున్‌+కనినన్‌= నిన్ను చూడగా; నీవు నాకున్‌ 
మధుపర్కంబు+ఇచ్చి= నీవు నాకు కొత్తబట్టలు ఇచ్చి; వివ్వచ్చున్‌+చూపి= అర్జునుడిని చూపించి; వీండు నీకు రక్షణీయుండు 
సుమీ! అని= వీడు నీవు కాపాడవలసినవాడు సుమా! అని; అప్పగించితి(వి)= అప్పగించావు; ఏనును+ఇయ్యకొంటిన్‌= 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 335 
నేనుకూడా ఒప్పుకొన్నాను; అట్ల= ఆ విధంగా; నా సఖుండును= నా నేస్తమును; సురక్షితుండు+ఐ= చక్కగా కాపాడబడి; 
వీర క్షయకరంబు+అగు= వీర నాశకమైన; మహా సంగరంబున్‌= గొప్పదైన యుద్దాన్ని; భవద్భీమ నకుల సహదేవ సహితంబుగాన్‌= 
నీ భీమ నకుల సహదేవులతోసహా; నిస్తరించి= దాటి; జయంబు+కైకొనియెన్‌= జయము పొందాడు; ఇటమీ6దన్‌+చేయవలయు 
కార్యంబులు= ఇక మీద చేయవలసిన పనులను; నడపుము= సాగించుము; అనవుడున్‌= అనగా; అతండు= ఆ ధర్మరాజు; 
అచ్యుతునకున్‌+ఇట్టు+అనియెన్‌= శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పి, అద్భుతరసంలో మునిగిన మిగిలిన పాండవులను చూచి, వికసించిన తన 
మొగంలో చిరునగవు కాంతి మెరయగా, ధర్మజుడిని కౌగిలించుకొని ఇట్టా అన్నాడు. 'నేను ఉపవ్హావ్యపురానికి వచ్చి 
నిన్ను చూచినపుడు నాకు వస్త్రాలను ఇచ్చి అర్జునుడిని చూపి “వీడు నీవు తప్పక కాపాడవలసిన వాడు సుమా! అని 
అప్పగించావు. నేను కూడా ఒప్పుకొన్నాను. ఆ విధంగా నా నేస్తమూ రక్షించబడ్డాడు. వీరనాశకమైన మహాయుద్దాన్ని 
ఈ భీమ నకుల సహదేవులతో కలసి విస్తరించాడు. జయమును పొందాడు. ఇక పై చేయవలసిన పనులను నీవు 
నడపుము.” అనగా ఆతడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 
తే. 'ద్రోణకర్ణ దివ్యాస్తముల్‌ క్రూరభంగి(। గవియునప్పుడు మము నీవు గావకున్న 

బ్రదుకు టెంతద? వ్వధిక శుభంబులకు భ । వత్రసాదంబు గని కాదె వాసుదేవ!” 339 
ప్రతిపదార్థం: వాసుదేవ!= శ్రీకృష్ణా!; (ద్రోణ కర్ష దివ్య+అస్త్రముల్‌= (ద్రోణుడి, కర్ణుడి, దివ్యాస్రాలు; క్రూరభంగిన్‌= భయంకరంగా; 
కవియునప్పుడు= [క్రమ్ముకొనేటప్పుడు; మమున్‌ నీవు కావకున్నన్‌= మమ్ము నీవు కాపాడకుంటే; బ్రతుకుట+ఎంత దవ్వు?= 
బ్రతుకెంత దూరమో; అధికశుభంబులకున్‌= మిక్కిలి మేళ్ళకు; భవత్ససాదంబు గని కాదె= నీ యనుగ్రహం గని వంటిది 


కదా! 

తాత్సర్యం: 'ఓ వాసుదేవా! ద్రోణ కర్గ్టుల, దివ్యాస్తాలు భయంకరంగా మమ్ము కమ్ముకొన్నపుడు నీవు కాపాడకపోతే 
మా జీవితాలు ఎంత దూరంలో ఉండేవో! నీ అనుగ్రహమనే నిధి ఉండబట్టి కదా మిక్కిలి మేలునందగలిగాము!' 
వ. అని వెండియు. 340 


ప్రతిపదార్థం: అని వెండియున్‌= అంటూ ఇంకనూ. 


తాత్సర్యం: అంటూ ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “మునిపతి కృష్ణద్వైపా । యనుండు ప్రబోధించె నన్ను 'నచ్యుతుం డే ది 
క్కున నుండు నెమ్మి నా ది । క్కునకు జయము గల్లు నని యకుంరితకరుణన్‌. 341 
ప్రతిపదార్థం: మునిపతి= ముని నాయకుడు; కృష్ణద్వైపాయను(డు= వ్యాసుడు; అచ్యుతు(డు+ఏ+దిక్కునన్‌+ఉండున్‌= 


శ్రీకృష్ణు డేవైపున ఉంటాడో; ఆ దిక్కునకున్‌= ఆ వైపునకు; నెమ్మిన్‌= (ప్రీతితో; జయము= విజయం; అకుంఠిత కరుణన్‌= 
కుంటువోని దయతో; కల్లున్‌+అని= కలుగుతుందని; నన్నున్‌ ప్రబోధించెన్‌= నాకు తెలియచేశాడు. 


తాత్సర్యం: 'మునినాయకుడైన వ్యాసుడు నన్ను హెచ్చరించాడు. శ్రీకృష్ణు డేవై పుంటాడో జయ మాదిక్కునకే 
కలుగుతుం' దని విశేషమైన కరుణతో చెప్పాడు. 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనుటయు మాధవుం డమ్మనుజేంద్రున కిట్లనియె. 342 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; మాధవుండు= శ్రీకృష్ణుడు; ఆ+మనుజ+ఇంద్రునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ రాజేంద్రుడితో 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మజుడు అట్టా అనగా శ్రీకృష్ణుడు ఆ రాజేంద్రుడితో ఈ విధంగా అన్నాడు. 


క.  'మనకుం గౌరవులకు బదు । నెనిమిది యక్షౌహిణులు మహీశ్వర! కల; వ 
ప్పెనుమొన లన్నిటిలో న । ర్లునునకు( బాటి యని యొక్కరుని. బేర్కొనుమా! 343 


ప్రతిపదార్థం: మహీశ్వర!= ఓ రాజా!) మనకున్‌ కౌరవులకున్‌= మనకూ కౌరవులకును; పదునెనిమిది యక్షౌాహిణులు కలవు= 
పద్దెనిమిది అక్షాహిణులున్నాయి(సేనలు); ఆ+పెను మొనలు+అన్నిటిలోన్‌= ఆ పెద్ద సైన్యమంతలోను; అర్జునునకున్‌ పాటి 
అని= అర్జునుడిని సమానుడని; ఒక్కరునిన్‌= ఒకడిని; పేర్కొనుమా!= పేర్కొనుము. 


తాత్పర్యం: 'మనకూ కౌరవులకూ కలసి పద్దెనిమిది అక్షాహిణుల సేన ఉన్నది. అంతటి పెద్ద సేనలో అర్జునుడికి 
సమానంగా ఒక్కడిని పేర్కొనగలవా? 


తే. ఈశ్వరుండు క్రీడి కస్త్రంబు లిచ్చుచోట | 'మత్సముండవు గ' మ్మని వత్సలత్వ 

గౌరవంబున( బల్కె; నిక్కముగ నంత । వాండు గాండె నీతమ్ము(డు వసుమతీశ! 344 
ప్రతిపదార్థం: వసుమతీ!+ఈశ!= ఓ రాజా!; ఈశ్వరుండు= పరమశివుడు; (క్రీడికిన్‌= అర్జునుడికి; అస్త్రంబులు+ఇచ్చుచోటన్‌= 
అ స్తాలిచ్చేటప్పుడు; మత్సముండవు కమ్ము= నాతో సమానుడవు కమ్ము; అని= అంటూ; వత్సలత్వ గౌరవంబునన్‌= 
వాత్సల్యాధిక్యంతో; పల్కెన్‌= అన్నాడు; నీ తమ్ము(డు= నీ సోదరుడగు అర్జునుడు; నిక్కముగన్‌= నిజంగా; అంతవాండు 


కాడె?= అంతటివాడే కదా! 


తాత్సర్యం: పరమశివుడు అ(స్తాలను ఇచ్చినపుడు అర్జునుడితో 'నాతో సమానుడవు నీవు కావాలి” అని అధిక 
వాత్సల్యంతో చెప్పాడు. ఓ రాజా! స్స్‌ తమ్ముడయిన అర్జునుడు అంతటివాడే కదా! 


చ. కరుణ జనించి శాత్రవుల గాండివి సంపంగ నొల్లండయ్యె; నేం 
బరువడి. దెల్పి యైక్యపరిభావ నిరూఢము గాంగ. జేసినం 
దిర మయి పోరికిం గృతమతిన్‌ మణి చొచ్చి సరిత్సుతాదులన్‌ 
వెరవున గీటడంచె( దనవిక్రమ మెందు. బ్రసిద్ధి కెక్క(గన్‌. 345 


ప్రతిపదార్థం: గాండివి= అర్జునుడు; కరుణ జనించి= దయ గలిగి; శాత్రవులన్‌= వైరులను; చంపంగన్‌= చంపగా; ఒల్లం 
డు+అయ్యెన్‌= ఇష్టపడలేదు; ఏన్‌= నేను; పరువడిన్‌= (క్రమంగా; తెల్పి= బోధించి; ఐక్యపరిభావ నిరూఢము కాంగన్‌= కలిసి 
ఉండటాన్ని తిరస్కరించే విధంగా; చేసినన్‌= చేయగా - అనగా గీతోపదేశంచేత - రణోన్ముఖుడిని చేయగా; తిరము+అయి= 
స్థిరంగా ఉండి; పోరికిన్‌= యుద్దానికి; కృతమతిన్‌= నిశ్చయంతో; మణి చొచ్చి= ఆ మీద ప్రయత్నించి; సరిత్సుత+ఆదులన్‌= 
గాంగేయాదులను; వెరవునన్‌= ఉపాయంతో; తన విక్రమము= తన శౌర్యం; ఎందున్‌= ఎక్కడకూడా; |ప్రసిద్దికెక్క(గన్‌= 
కీర్తినందగా; గీటు అడంచెన్‌= చంపాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 337 


తాత్సర్యం: అర్జునుడు దయగలిగి శత్రువులను చంపటానికి ఇష్టపడలేదు. ఆ మీద నేను క్రమంగా కలిసి ఉనికిని 
తిరస్కరించే విధంగా గీతోపదేశం చేసి రణోన్ముఖుడిని చేయగా - దాని వలన తన శౌర్యం (ప్రసిద్దిచెందగా 
కృతనిశ్చయుడై యుద్దానికి పూనుకొన్నాడు. భీష్మాదులను చంపాడు. 


క. అచ్చెరువు సంపుటకు€ దన । యిచ్చం జొరక కేలి సలిపె నిన్నాళ్ళును వి 

వ్వచ్చుండు; హిత మేం జెప్పిన । బొచ్చెము లే కంతరంగమున నిల్పెం దగన్‌. 346 
ప్రతిపదార్థం: అచ్చెరువు= ఆశ్చర్యంగా; చంపుటకున్‌= చంపటానికి; తన ఇచ్చన్‌+చారక= తన ఇష్టంతో పూనుకొనక; 
ఇన్నాళ్ళును= ఇన్ని దినాలూ; కేళి సలిపెన్‌= యుద్దం చేశాడు; వివ్వచ్చు(డు= బీభత్సుడు (అర్జునునకు); హితము+ఏన్‌+చెప్పినన్‌= 
నేను మంచి చెప్పగా(గీతను ఉపదేశించగా); పొచ్చెము లేక= అనుమానం లేకుండా; అంతరంగమునన్‌= మనసులో; తగన్‌+ 
నిల్సెన్‌= తప్పకుండా నిల్పుకొన్నాడు. 


తాత్పర్యం: తన మనసులో శత్రువులను చంపటానికి ఇష్టపడకుండానే ఇన్నాళ్ళూ ఆశ్చర్యంగా యుద్దక్రీడ సాగించాడు. 
అర్జునుడికి నేను హితాన్ని చెప్పగా సందేహించకుండా మనసులో నిలుపుకొన్నాడు. 
కు ఏ నుపదేశించితి నన(। గా నొక పెం పెంచినాండు గాని తలంపన్‌ 

మానవనాథ! సురేశ్వర । సూనుండు నాయట్టివాండ చు మ్మేపనికిన్‌. 347 


ప్రతిపదార్థం: మానవనాథ!= ఓ ధర్మరాజా! ఏను+ఉపదేశించితిన్‌= నేను ఉపదేశం చేశాను; అనంగాన్‌; ఒకపెంపు+ 
ఎంచినాండుగాని= ఒక గొప్పగా అనుకొన్నాడు గాని; తలంపన్‌= యోచన చేయగా; సురేశ్వర సూనుండు= ఇంద్రతనయుడైన 
అర్జునుడు; ఏ పనికిన్‌= ఏ పనికైనా; నా+అట్టివాడు+అ+చుమ్ము!= నా వంటివాడే సుమా! 


తాత్సర్యం: ఓ రాజా! నేను ఉపదేశం చేశానని గౌరవంగా భావించాడు కాని యోచన చేసి చూడగా ఇం(ద్రవర 
జన్ముడయిన అర్జునుడు కూడా ఏ పని చేయటానికైనా నా అంతటివాడే సుమా! 
క  నిమిషార్థంబున ద్రైలో । క్యమును సురాఘరయుతంబు గా నోర్జుం గో 

పము పొడమిన( గవ్వడి క । య్యమునం గురుబలము గెలుచు టరుదే తల(పన్‌?' 348 
ప్రతిపదార్థం: కోపము పొడమినన్‌= కోపం కలిగితే; కవ్వడి= అర్జునుడు; కయ్యమునన్‌= యుద్దంలో; నిమిష+అర్హంబునన్‌= 


అరనిముసంలో; తైలోక్యమును= ముల్లోకాలను; సుర+అసురయుతంబుగాన్‌= దేవాసురులతో సహా; ఓర్చున్‌= ఓడిస్తాడు; 
కురుబలము గెలుచుట= కౌరవసేనను గెలవటం; తలయథన్‌ అరుదే?= యోచిస్తే ఆశ్చర్యమా? 


తాత్సర్యం: కోపం వస్తే అర్జునుడు అరనిముసంలో ముల్లోకాలను ఓడించగలడు. కాగా యుద్దంలో కౌరవసేనను 
ఓడించటంలో అబ్బుర మేమున్నది? 


విశేషం: అలం: కావ్యార్థపత్తి. 


వ. అని పలికె; నిట్లు సల్లాపసౌఖ్యం బనుభవించి వాహనమోచనం బాచరించిరి; తదనంతరంబ కౌంతేయులు 
గమనీయాభరణంబులుం గనకరాసులును రత్తసంచయంబులు మొదలుగా మహనీయవస్తు విస్తారంబునం 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రస్తుతిపాత్రంబైన నీపుత్రు భాండాగారంబు. జేకొని, నాండు పొలికలనికిం బోవక యున్న రథరథ్యమాతంగ 
తురంగంబులం జూచికొని దాసదాసీకుబ్దవామనగణంబులం గైకొని, యధిక ప్రమదసమద చేష్టితంబుల 
నుల్లసిల్లిరి; కొండొకసేపునకు శౌరి వారలతో నిట్లనియె. 349 


ప్రతిపదార్థం: అని పలికెన్‌= అంటూ మాటలాడాడు; ఇట్టు= ఈ విధంగా; సల్హాపసౌఖ్యంబు+అనుభవించి= సంభాషణ 
సంతోషాన్ని పొంది; వాహన మోచనంబు+ఆచరించిరి= తమ తమ వాహనములను విడిచారు; తదనంతరంబు+అ= ఆ 
మీదట; కౌంతేయులు= పాండవులు; కమనీయ+ఆభరణంబులున్‌= అందమైన నగలును; కనకరాసులును= బంగారు 
కుప్పలును; రత్నసంచయంబులు= నవరత్న సమూహాలు; మొదలుగాన్‌= మొదలైన వాటితో; మహనీయవస్తు= 
గొప్పవస్తువులయొక్క; విస్తారంబునన్‌= సమృద్దితో; ప్రస్తుతి పాత్రంబు+ఐన= పొగడదగిన; నీ పుత్రు భాండాగారంబున్‌ 
చేకొని= నీ కుమారుడి బొక్కసాన్ని తీసికొని; వాడ పొలికలనికిన్‌+పోవక ఉన్న= ఆనాడు యుద్దానికి వెళ్ళకుండా ఉన్నట్టి; 
రథ= తేరులను; రథ్య= గుర్రాలను; మాతంగ= ఏనుగులను; తురంగంబులన్‌= గుర్రాలను; చూచికొని= చూచుకొంటూ; 
దాసదాసీ= సేవకులను సేవకురాం|డ్రను; కుబ్బవామన గణంబులన్‌= పొట్టివారి గుంపులను; కైకొని= తీసికొని; అధిక (ప్రమద 
చేష్టితంబులన్‌= మిక్కిలి ఆనందకారణమైన చేష్టలతో; ఉల్లసిల్లిరి= సంతషించారు; కొండొక సేపునకున్‌= కొంతసేపటికి; శౌరి= 
కృష్ణుడు; వారలతోన్‌+ఇట్టు+అనియెన్‌= వారితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు పాండవులతో తీయని మాటలాడి ఆనందాన్ని పొందాడు. పాండవులు వాహనాలను వదలి 
బంగారు, రత్నాల రాసులు మొదలయిన గొప్ప సంపదతో నిండి కీర్తిపాత్రమైన నీ కుమారుడి బొక్కసాన్ని కైవసం 
చేసికొన్నారు. యుద్దరంగానికి పోకుండా ఉన్న తేరులను, గుర్రాలను, మదపుటేనుగులను చూచికొంటూ దాసదాసీలను, 
పొట్టివారి సమూహాన్ని తీసికొని మిక్కిలి ఉల్హాసంతో ఉండగా శ్రీకృష్ణుడు వారితో ఇట్లా అన్నాడు. 


ఆ. “వీడు పాడు గాన విశ్రాంతి కియ్యెడ । మనము మసలవలదు; మంగళార్ద 
ముగ శుచిప్రదేశమున కేగి యచ్లోట | నుచితవర్తనముల నుండవలయు.' 350 


ప్రతిపదార్థం: వీడు= స్కంధావారం; పాడుకానన్‌= పాడుపడింది కనుక (నాశమైనది కనుక); వి(శ్రాంతికిన్‌= వి(శ్రాంతికై; 
ఈ+ఎడన్‌= ఈ చోట; మనము మసలవలదు= మనం నిలువ వద్దు; మంగళ+అర్థముగన్‌= క్లేమానికై; శుచి ప్రదేశమునకున్‌+ 
ఏంగి= స్వచ్చమైన(నిర్మలమైన) చోటునకు వెళ్ళి; ఆ+చోటన్‌= ఆ స్థలంలో; ఉచితవర్తనములన్‌= తగిన నడవడులతో; 
ఉండవలయున్‌= ఉండాలి. 


తాత్సర్యం: “ఈ సైనిక శిబిరం పాడుపడింది కనుక మన మిక్కడ విశ్రాంతికై ఉండటం సరికాదు. మంగళకరంగా 
ఉండటానికి వేరొక నిర్మలమైన చోటికి వెళ్ళి అక్కడ తగిన తీరులో ఉందాము.” 


క అని చెప్పి పాండు నృపనం । దనులం దన తమ్మునిన్‌ ముదం బెసంగంగం దో 
డ్కొని పోయెను వసుదేవుని | తనయుడు శిబిరంబు వెడలి ధరణీనాథా! 351 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ రాజా!; అని చెప్పి= అని చెపుతూ; పాండు నృపనందనులన్‌= పాండు రాజు కుమారులను; 


తమ్మునిన్‌= సాత్యకినీ; ముదంబు+ఎసంగంగన్‌= సంతోషం కలుగగా; వసుదేవుని తనయుండు= శ్రీకృష్ణుడు; శిబిరంబు వెడలి; 
తోడ్కొనిపోయెను= పిలిచికొనిపోయినాడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 339 


తాత్పర్యం: ఓ రాజా - ధృతర్మాష్ట్టా! వాసుదేవుడు ఆ విధంగా చెపుతూ పాండురాజు కుమారులనూ, సాత్యకినీ 
దుర్యోధనుడి శిబిరమునుండి సంతోషాతిశయంతో తోడ్కొని పోయాడు. 


వ. ఇట్లు వోవునప్పుడు శౌరిసారథి యైన దారకుండు మున్నెప్పుడును విడిదలం దమతేరు నశ్వంబులనుం 
బరికించి యుండెడువాండు బోయలు నీకొడుకు మడువున డాంగినయునికి చెప్పిన నయ్యెడకు వచ్చు 
కౌంతేయులతో వీడెల్ల నొక్కతలగా వెడలివేడుకం జూడం జనుదేరం, దాను నయ్యరదంబున శైబ్యసుగ్రీవ 
మేఘ పుష్పవలాహకంబులం బూన్గికొని వచ్చుటం జేసి తా నప్పుడు కౌరవ శిబిరంబునకు. దోడన 
యరుగుదెంచెం గావున నొదవి సుకల్పితస్యందనుం డై యుద్దామోదరుదృష్టిపథంబు నిల్టె; ధర్మనందనుండును 
దమ్ములును సాత్యకియును సముచితవాహనంబులు దెప్పించుకొని యారోహణంబు సేయ 
నన్నారాయణుండు నిజరథారూఢుం డై యత్తెటిగునం బోయి. 352 


ప్రతిపదార్థం: ఇట్టు+పోవునప్పుడు= ఈ విధంగా వెళ్ళేటప్పుడు; శౌరిసారథిఐన దారకుండు= శ్రీకృష్ణుడి సారథి అయిన 
దారకుడనే వాడు; మున్ను+ఎప్పుడును= అంతకుముందు+ఏనాడును; విడిదలన్‌= విడిది ఉండే చోటులలో; తమతేరు 
నశ్వంబులనున్‌+పరికించి= తమతేరి గుర్రాలను తేరిచూచి; ఉండెడువాండు= ఉండేవాడు; బోయలు= సేవకులు; నీ కొడుకు 
మడువునన్‌ డాంగిన+ఉనికిన్‌= నీ కుమారుడు మడుగులో దాగుకొని ఉండటం చెప్పగా; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; వచ్చు= 
వస్తూ ఉన్న; కౌంతేయులతోన్‌= పాండవులతో; వీడెల్లన్‌= ఊరంతటినీ; ఒక్కతలగాన్‌ వెడలి= ఒక్కటిగా వచ్చి; వేడుక 
చూడన్‌+చనుదేరన్‌= వినోదాన్ని చూడటానికై రాగా; తాను ఆ+అరదంబునన్‌= (శ్రీకృష్ణుడు) తానే ఆ తేరు మీద; శైబ్యు, 
సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకంబులన్‌ పూన్సికొని వచ్చుటన్‌+చేసి= ఈ పేర్టుగల గుర్రాలను సిద్ధంచేసి తీసికొనివచ్చుటవలన; 
తాను+అప్పుడు= తా నా సమయంలో; కౌరవ శిబిరంబునకున్‌ తోడన+ అరుగుదెంచెన్‌+కావునన్‌= కౌరవుల శిబిరానికి 
వెంటనే వచ్చాడు కనుక; ఒదవి= తగినట్టుగా; సుకల్పిత స్యందనుండు+ఐ= చక్కగా చేసిన తేరు గలవాడుగా; ఆ+దామోదరు 
దృష్టిపథంబున్‌+నిల్ఫెన్‌= ఆ శ్రీకృష్ణుని దృష్టిలో పడ్డాడు; ధర్మనందనుండును= ధర్మరాజు; తమ్ములును= అతడి సోదరులూ; 
సాత్యకియును= సాత్యకియు; సముచిత వాహనంబులు తెప్పించుకొని= తగిన వాహనాలను తెప్పించుకొని; ఆరోహణంబు 
చేయన్‌= ఎక్కగా; ఆ+నారాయణుండు= ఆ శ్రీకృష్ణుడు; నిజ రథారూఢుండు+ఐ= తన తేరెక్కిన వాడై; ఆ+ 
తెజంగునన్‌+పోయి= ఆ విధంగా వెళ్ళి. 


తాత్సర్యం: .... నీ కొడుకు మడుగులో దాగి వుండడాన్ని చెప్పగా ఆ చోటుకు వచ్చు పాండవులతో శిబిరంలోని 
వారందరూ ఆ వేడుక చూడటానికి బయలుదేరగా తాను (దారుకుడు) ఆ రథానికి శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప 
వలాహకములను పూన్నికొని ఉత్సాహంతో వచ్చినాడు కాబట్టి తాను కూడా వారితో పాటు కౌరవ శిబిరానికి 
వచ్చినందున తగినట్టుగా తీర్చిదిద్దిన రథంతో దామోదరుడు చూపునకు ఎదురుగా నిలిపాడు. ధర్మరాజు, తమ్ములు, 
సాత్యకి, తగిన వాహనాలు తెప్పించుకొని ఎక్కగా ఆ నారాయణుడు తన తేరెక్కి ఆ విధంగా వెళ్ళి. 


తే. ఓీఘవతి యనం బరంగిన యొక్క పుణ్య | తటిని చేరువ గల్గిన దానితీర 
భూమియం దర మగుతలమున వసించి । రమ్మహాత్ములు చిత్తంబు లలర నధిప!' 353 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ఓఘవతి అనన్‌+పరంగిన= ఓఘవతి అనే పేరుతో ఉన్నట్టి; ఒక్కపుణ్యతటిని= ఒక పవిత్ర 
నదియొక్క; చేరువన్‌ గల్లిన= దగ్గురున్న దాని; తీర భూమి అందున్‌= దాని గట్టునందు; అర్హము+అగు తలమునన్‌= 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్హమైన నేలపై; చిత్తంబులు+అలరన్‌= మనసు సంతోషంతో చిగుర్చగా; ఆ+మహాత్ములు= ఆ మహనీయులు; వసించిరి= 
ఉన్నారు. 


తాత్సర్యం: ఓ మహారాజా! వారంతా సంతోష మనస్కులై ఓఘవతి అనే పేరున్న పుణ్యనదీతీరంలో ఉచితమైన 
స్థలంలో ఉన్నారు.” 


ఖ 
వ. అని యిట్లు సంజయుండు ధృతరాషునకు( బాందవుల విజయంబు తెటింగు( జెప్పె నని వైశం పాయనుండు. 

354 
ప్రతిపదార్థం: అని ఇట్టు సంజయుండు; ధృతరా(ష్టనకున్‌= ధృతరా(ష్టుడితో; పాండవుల విజయంబు తెజంగున్‌+చెప్పెన్‌= 
పాండవులు గెలిచిన తీరును చెప్పాడు; అని వైశంపాయనుండు. 


తాత్సర్యం: ఈవిధంగా సంజయుడు ధృతరాష్టుడితో పాండవుల విజయాన్ని వర్షించా డని వైశంపాయనుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క, జనమేజయునకు నిట్లను । విను మప్పుడు ధర్మసుతుండు విష్ణుని వదనం 

బున జూడ్కి నిలిపి, 'కరిపుర | మునకుం బోవలయు నీకు బురుషార్దనిధీ!” 355 
ప్రతిపదార్థం: జనమేజయునకున్‌= జనమేజయ చ(క్రవర్తితో; ఇట్టనున్‌= ఈ విధంగా అన్నాడు; వినుము; అప్పుడు= ఆ 


సమయంలో; ధర్మసుతుండు= ధర్మరాజు; విష్ణుని వదనంబునన్‌= శ్రీకృష్ణుడి ముఖంమీద; చూడ్కి నిలిపి= చూపు నిలిపి; 
పురుషార్థనిధీ!= శ్రీకృష్ణా! నీకున్‌= నీవు; కరిపురమునకున్‌+పోవలయున్‌= హస్తినాపురికి పోవలసి ఉన్నది. 


తాత్పర్యం: వైశంపాయనుడు జనమేజయ చక్రవర్తితో ఈ విధంగా అన్నాడు. ధర్మజుడు శ్రీకృష్ణుడిని చూస్తూ 
'పురుషార్థాలకు నిధివైన కృష్ణా! ఇప్పుడు నీవు హస్తినాపురికి వెళ్ళాలి. 
వ. అని ప్రార్టించె; ననుటయు నమ్మనుజపతి యమ్మహీసురవరున కిట్లనియె. 356 


ప్రతిపదార్థం: అని ప్రార్థించెన్‌= అని ప్రార్థించాడు; అనుటయున్‌= అనగా; ఆ+మనుజపతి= ఆ జనమేజయరాజు; 
ఆ+మహీసురవరునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ (బ్రాహ్మణ్రేష్ణుడితో (వైశంపాయనుడితో); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: అని ప్రార్థించా డని చెప్పగా, జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు: 
చ. అని ధృతరాష్ట్ర నందనుల నందటి గీ టడంగించి వేడి యా 
యనకడ కచ్యుతుం బనుపునంతటి కార్య విశేషమేమి గ 
ల్లెనొ? మునినాథ! యాన్ఫపతికిన్‌ మది నాకు వినంగ వేడ్క వు 
ట్టినయది యత్తెజంగు ప్రకటింపు పరిస్పుటవాక్యసంపదన్‌.” 357 


ప్రతిపదార్థం: మునినాథ!= ఓ వైశంపాయన మునీశ్వరా!; అనిన్‌= యుద్దంలో; ధృతరాష్ట్ర నందనులన్‌= ధృతరాష్ట్రుడి 
కుమారులను; అందణన్‌= అందరినీ; గీటడంగించి= రూపుమాపి (సంహరించి); వేండి= కోరి; ఆయనకడకున్‌= ఆ ధృతరాష్ట్రుడి 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 341 


వద్దకు; అచ్యుతున్‌+పనుపునంతటి= శ్రీకృష్ణుడిని పంపవలసినంత; కార్యవిశేషము= గొప్పు పని; ఆ+నృపతికిన్‌= ఆ ధర్మరాజునకు; 
ఏమి కల్గెనో?= ఏమి కలిగిందో?; నాకున్‌ వినంగన్‌= నేను వినవలెననే; వేడ్క= ఆసక్తి; మదిన్‌= మనసులో; పుట్టిన అది= 
కలిగింది; పరిస్ఫుట వాక్య సంపదన్‌= నిండైన స్పష్టమైన; వాక్యసంపదతో; ప్రకటింపు(ము)= తెలియజేయుము. 


తాత్సర్యం: 'ఓ వైశంపాయన మునీశ్వరా! యుద్దంలో ధృతరాష్ట్రుడి కుమారులను అందరిని చంపి, అతడివద్దకు 
శ్రీకృష్ణుడిని వేడుకొని పంపవలసినంతటి (ప్రత్యేకమైనపని ధర్మరాజునకు ఏమి కలిగింది? నా మనసులో దానిని 
తెలిసికొనవలెననే కోరిక కలిగింది. ఆ వైనాన్ని చక్కటి మాటలున్న వాక్యాలలో స్పష్టంగా తెలుపవలసినది.” 


వ. అనవుడు నాసంయమి యిట్లనియె. 358 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ సంయమి= ఆ తాపసియైన వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: అనగా ఆ వైశంపాయనుడు ఇట్టా అన్నాడు: 


ఉ. 'కౌరవముఖ్యు ధర్మగతి గాని తెజంగునం గ్రీడి పంపగా 
మారుతి గూల్లె నట్లగుట మాన్యచరిత్రుండు ధర్మసూతి గాం 
ధారి శపించు దీని విని త మ్మని యాత్మం దలంచి యిమ్మెయిం 
గూరినభీతి నవ్వనితకుం దగుభంగి శమం బొనర్వంగన్‌. 359 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యున్‌= దుర్యోధనుడిని; ధర్మగతిగాని తెజంగునన్‌= ధర్మపద్దతి కాని విధంగా; (క్రీడి పంపంగాన్‌= 
అర్జునుడు పంపగా (తెలియజేయగా); మారుతి కూల్చెన్‌= భీముడు పడవేసినాడు; అట్టు+అగుటన్‌= ఆ విధంగా అయినందున; 
మాన్యచరిత్రుండు= పూజనీయమైన శీలం కలవాడైన; ధర్మసూతి= ధర్మరాజు; గాంధారి; దీనిన్‌ విని= ఈ వార్తను విని; 
తమ్మున్‌; శపించున్‌= శపిస్తుంది; అని; ఆత్మన్‌+తలంచి= మదిలో తలచి; ఈ+మెయిన్‌+కూరిన భీతిన్‌= ఈ విధంగా కలిగిన 
భయంతో; ఆ+వనితకున్‌= ఆ స్ర్తీకి (గాంధారికి); తగు భంగిన్‌= తగినట్టుగా; శమంబు+ఒనర్పంగన్‌= శాంతిని కలిగించటానికి. 


తాత్పర్యం: కౌరవులలో ముఖ్యుడయిన దుర్యోధనుడిని యుద్ధరంగంలో అర్జునుడి సైగతో భీముడు అధర్మంగా 
పడగొట్టాడని విన్నందువలన గాంధారి తమ్ము శపిస్తుందని పవిత్రచరిత్రుడైన ధర్మరాజు మనసులో భయపడి 
ఆమెను ఏ విధంగానైనా శాంతింపజేయటానికి. (తరువాతి వచనంతో అన్వయం). 


శ్రీకృష్ణుడు గాంధారి నూజడింప. గరిపురంబునకు( బోవుట (సం. 9-61-40) 


వ. _పనిచెం గాని ధృతరాషు నుద్దేశించి కా; దట యచ్యుతుం డరిగి యప్పటి కుచితం బగువిధంబున( గార్యంబు 
నడపె; నాకర్ణింపు; మట్లు దన్ను బ్రార్థించిన నప్పురుషోత్తముండు పనితెటిం గడిగి, పాండవాగ్రజుండు 
సెప్ప విని, రథారూడుం డై యతిరయంబునం గరినగరంబున కరిగి, మొగసాల నిలిచి, యాంబికేయునకుం 
దనరాక యెజింగించి పుచ్చి, తగం జొచ్చి యంతక మున్న గాంధారీద్వితీయుండై కొడుకులదెస వగలం 
బొగులుచున్న యమ్మహీకాంతునివలని కారుణ్యంబున నతనికడకుం జనుదెంచి యున్న 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


కృష్ణద్వైపాయనమహామునిం గని వినయసంభ్రమంబులు దలకొన( దత్స్వాదంబులకు( బ్రణమిల్లి 
యక్కురురాజునకు గాంధారరాజనందనకు నమస్కరించి, కులపతిసన్నిధి యగుట నిలాతలంబునం గూర్చున్న 
యజ్ఞ్జననాథు సమీపంబున నాసీనుండై. 360 


ప్రతిపదార్థం: పనిచెన్‌+కాని= (ధర్మజుడు) పంపాడుగాని; ధృతర్మాష్టున్‌+ఉద్దేశించి కాదు= ధృతరాష్ట్రుడిగురించి కాదు; అట= 
పిమ్మట; అచ్యుతుండు+అరిగి= శ్రీకృష్ణుడు వెళ్ళి; అప్పటికిన్‌= ఆ సమయానికి; ఉచితంబు+అగు విధంబునన్‌= తగినట్టుగా; 
కార్యంబు నడపెన్‌= పనిని సాగించాడు; ఆకర్షింపుము= వినుము; అట్టు తన్నున్‌ (ప్రార్థించినన్‌= ఆ విధంగా తనను ప్రార్థన 
చేయగా; ఆ+పురుషోత్తముండు= ఆ శ్రీకృష్ణుడు; పనితెణంగు+అడిగి= చేయవలసిన పని పద్దతిని అడిగి; పాండవ+అ(గ్రజాండు= 
ధర్మరాజు; చెప్పన్‌ విని= చెప్పగా విన్నవాడై; రథ+ఆరూఢుండు+ఐ= తెరెక్కినవాడై; అతిరయంబునన్‌= మిక్కిలి వేగంగా; 
కరినగరంబునకున్‌+అరిగి= హస్తినాపురికి వెళ్ళి; మొగసాలన్‌ నిలిచి= తలవాకిటిలో నిలిచి; ఆంబికేయునకున్‌= ధృతరాష్తుడికి; 
తన రాక ఎజీింగించి పుచ్చి= తాను వచ్చుటను తెలియజేసి; తగన్‌+చొచ్చి= తగిన విధంగా లోనికి వెళ్ళి; అంతకమున్ను+అ= 
అంతకంటె ముందుగానే; గాంధారీ ద్వితీయుండు+ఐ= గాంధారితో కూడి ఉన్నవాడై; కొడుకులదెసన్‌= తన కుమారుల 
విషయంలో; వగలన్‌+పొగలుచున్న= దుఃఖంతో కుములుతూ ఉండే; ఆ+మహీకాంతుని వలని= ఆ రాజు దెసకు; కారుణ్యంబునన్‌= 
దయతో; అతని కడకున్‌+చనుదెంచి ఉన్న= అతని యొద్దకు (ధృతరా(ష్టుడి వద్దకు) వచ్చి ఉన్నట్టి; కృష్ణద్వైపాయన 
మహామునిన్‌+కని= వ్యాసమహామునిని చూచి; వినయ సంభ్రమంబులు తలకొనన్‌= అణకువ, ఆశ్చర్యం కలుగగా; 
తద్‌+పాదంబులకున్‌+(ప్రణమిల్లి= ఆయన కాళ్ళకు నమస్కరించి; ఆ+కురురాజునకున్‌= ఆ కురువంశ రాజునకు; గాంధార 
రాజ నందనకున్‌= గాంధారీదేవికి; నమస్కరించి; కులపతి సన్నిధి+అగుటన్‌= తమ ఇంటి పెద్దయైన వ్యాసుడు సమీపస్టుడు 
అగుటచే; ఇలాతలంబునన్‌= నేలపై; కూర్చున్న; ఆ+జననాథు= ఆ రాజుకు; సమీపంబునన్‌= దగ్గరలో; ఆసీనుండు+ఐ= 
కూర్చుండి. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడిని పంపాడు గాని, అది ధృతరాష్టుడిని మనసులో పెట్టుకొనికాదు. దానికి కృష్ణుడు తగినవిధమైన 
కార్యాన్ని జరిపాడు-అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పాడు. ధర్మరాజు ప్రార్థించగా శ్రీకృష్ణుడు తాను 
చేయవలసిన పని ఏమో చెప్పుమని అడిగాడు. తన రథంపై చాలవేగంగా హస్తినకు వెళ్ళి వీథివాకిట నిలిచి 
ధృతరాష్టుడికి తాను వచ్చిన విషయం తెలియజేశాడు. తగు విధంగా లోనికి వెళ్ళాడు. గాంధారితో కలసి కుమారులను 
తలచుకొని దుఃఖిస్తూ ఉన్న ఆ మహారాజుమీద దయతో ఆయన వద్దకు వచ్చి ఉన్న వ్యాసమహర్షిని చూచి, 
వినయంతో కూడిన తొట్రుపాటుతో ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ ధృతరాష్ట్ర గాంధారీదేవులకు 
నమస్కారంచేసి, కులాధిపతి వ్యాసుడు ప్రత్యక్షమైనందున భూమి మీద కూర్చొని ఉన్న ఆ రాజునకు (ధృతరాష్ట్రుడికి) 
దగ్గరగా కూర్చున్నారు. 


ఆ. అన్నరేంద్రు పాణి యల్లన తనకరా । బ్దమునం గీలుకొల్పి బహుళబాప్ప 
కలితవదను€ డగుచు గళమున నెలు( గురి | యాడ వగచి యమ్మురాంతకుండు. 361 


ప్రతిపదార్థం: ఆ+నర+ఇంద్రు పాణిన్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజుచేతిని; అల్లనన్‌= నెమ్మదిగా; తనకర+అబ్ఞములన్‌= తన 
హస్తపద్మాలతో; కీలు+కొల్సి= ఉంచి; బహుళబాష్పకలిత వదనుండు+అగుచున్‌= మిగుల కన్నీటితో కూడిన మొగం కలవాడై; 
గళమునన్‌= కంఠంతో; ఎలుంగు= శబ్దం; ఉరి ఆడన్‌= ఊగిసలాడగా - డగ్గుత్తిక పడగా; వగచి= దుఃఖపడి; ఆ+ముర+ 
అంతకుండు= ఆ శ్రీకృష్ణుడు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 343 


తాత్సర్యం: ఆ ధృతరాష్ట్రరాజు చేతులను నెమ్మదిగా తన చేతులలోనికి తీసికొని, మిక్కిలి కన్నీళ్ళతో గొంతు 
బొంగురుపోగా, శ్రీకృష్ణుడు దుఃఖించి. 


వ. తత్రదేశంబున నున్న కనకకలశజలంబుల ముఖప్రక్షాళనంబు సేసి యెలుంగు నూలుకొనం జేసి యిట్లనియె. 
362 


ప్రతిపదార్థం: తద్‌+(ప్రదేశంబునన్‌+ఉన్న= ఆ చోటులో ఉన్నట్టి; కనక కలశ జలంబులన్‌= బంగారుపాత్రలోని నీటితో; 
ముఖ ప్రక్షాళనంబు+చేసి= మొగం కడిగికొని; ఎలుంగున్‌= మాటను; నూలుకొనన్‌+చేసి= బాగా సరి చేసికొని; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ ప్రక్కనే ఉన్న బంగారుచెంబులోని నీటితో మొగం కడిగికొని, గొంతు సరి చేసికొని, ఇట్లా అన్నాడు. 


చ. అకట! కులం బకారణము యంతయు నాశము నొంది; నిట్టిదా 
నికి. జొర నొల్ల రైరి మహనీయచరిత్రులు నాండు పాండవు; 
ల్వకలము నీ వెజబుంగుదు చలంబును నీసును దక్కి నన్ను సం 
ధికి నిట రా నొనర్దుట మదిం దలపోయు మదెట్టిశాంతియో!' 363 


ప్రతిపదార్థం: అకట!= అయ్యో! కులంబు= వంశం; అంతయున్‌= మొత్తంగా; అకారణము+అ= నిష్కారణంగా; నాశమున్‌+ 
ఒందెన్‌= నాశమయింది; ఇట్టిదానికిన్‌= ఇటువంటి స్థితికి; మహనీయ చరిత్రులు= ఉదార గుణశీలురైన పాండవులు; చొరన్‌+ 
ఒల్లరు+ఐరి= పూనుకొనినవారు కారు; సకలము= మొత్తం; నీవు+ఎణుంగుదు(వు)= నీకు తెలియును; చలంబునున్‌= 
పట్టుదలయు; ఈసును= అసూయయు; తక్కి= వదలి; నన్నున్‌; సంధికిన్‌+ఇట+రాన్‌+ఒనర్చుటన్‌= సంధికై ఇక్కడకు 
వచ్చేటట్లు చేయటం; నీవు మదిన్‌ తలపోయుము= నీవు మనసులో జ్ఞాపకానికి తెచ్చుకొనుము (ఊహించుము); అది+ఎట్టి 
శాంతియో!= అది ఏ ఎంతటి శాంతియో (నీకు అర్థం కాగలదు). 


తాత్పర్యం: 'అయ్యో! మీ వంశమంతా నిష్కారణంగా నాశమైంది. ఇటువంటి స్థితికి ఏ మాత్రమూ ఇష్టపడకుండా 
మహనీయ చరిత్ర కల పాండవు లానాడు నన్ను రాయబారం పంపారు. ఆ సంగతి అంతా నీకు తెలుసు. పట్టుదల, 
అసూయ వదలి నీ వద్దకు సంధికై నేను వచ్చేటట్టు చేశారు. ఆ శాంతి ఎంతటిదో నీవు మనసులో తలపోయుము. 
(అని శ్రీకృష్ణుడు అన్నాడు). 


వ. అని యంత నిలువక. 364 


ప్రతిపదార్థం: అని+అంతన్‌ నిలువకన్‌= అంటూ, అంత మా(త్రంతో నిలువకుండా. 


తాత్సర్యం: అంటూ, అంతమాత్రంతో ఆగకుండా. 


క. 'గెలువరె జూదము లెందును? । గలదే తలంబట్టి పుణ్యకాంతం గొలువులో 
పలి కీడ్డి తెచ్చి వలువల । నొలుచుట? యే మన(గవచ్చు నుర్వీనాథా! 365 


344 శ్రీనుదాంధ్ర మహాభారతము 
wo క 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా! జూదములు; ఎందును= ఎక్కడా; గెలువరె?= జూదాలు ఆడి గెలువరా?; పుణ్యకాంతన్‌= 


పవిత్రమయిన (స్ర్తీని; తలన్‌+పట్టి= జుట్టు పట్టుకొని; కొలువులోపలికిన్‌+ఈడ్చి తెచ్చి= సభలోనికి లాగి తీసికొనివచ్చి; 
వలువలన్‌+ఒలుచుట= కట్టుగుడ్డలను విప్పటం; కలదే= ఉన్నదా?; ఏమి+అనంగవచ్చున్‌= ఏమనవచ్చును? 


తాత్పర్యం: ఓ రాజా! జూదా లాడి గెలువరా! ఎక్కడనైనా పవిత్రకాంతలను తలపట్టి ఈడి లాగికొని వచ్చి 
కట్టుగుడ్డలను ఊడదీయటం ఉన్నదా? దినిని ఏమనవచ్చును? 


క. దానికి నొచ్చినమనముల । తో నడవికిం బోయి బహుళదుఃఖంబుల న 
ట్లూని విరాటుపురిం బడ(। గానియిడుమ వడియు వారు గనలర? కంటే. 366 


ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ పనికి; నొచ్చిన మనములతోన్‌= నొప్పి కలిగిన మనస్సులతో; అడవికిన్‌+పోయి= అరణ్యానికి 
పోయి; బహుళదుఃఖంబులన్‌= అనేక దుఃఖాలను; అట్టు+ఊని= ఆ (ప్రకారం వహించి; విరాటుపురిన్‌= విరటుడి నగరంలో; 
పడన్‌+కాని+ఇడుమ పడియున్‌= పడరాని పాట్లు పడికూడా; వారు= ఆ పాండవులు; కనలర?= కోపించనే లేదు; కంటే?= 


గమనించావా? 


తాత్సర్యం: ఆ పనికి మనసులో బాధ కలిగి అడవులకు పోయి అనేక దుఃఖాలననుభవించి ఆ విధంగా విరటుడి 
నగరంలో పడరాని పాట్టు పడిన ఆ పాండవులు కోపించనే లేదు. చూచావా? 


ఉ. ఏవుర కుండ నొక్కొకటి యిమ్మని యూళులు వేండి కాన రై 
రే వలన దన్న నీ కొడుకు లెమ్మెయి మానర లోభ గర్వముల్‌; 
నీవును నట్ల కాక మహనీయమతుల్‌ విదురాదిబాంధవుల్‌ 
వేవురు సెప్పరే? యధిప! వింటె తగం బలు కొక్క డేనియున్‌? 367 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; ఏవురకున్‌= అయిదుగురుకిని; ఉండన్‌= ఉండటానికి; ఒక్కొకటి ఇమ్మని= ఒక్కొకదానిని 
ఇమ్మని; ఊళులు= ఊర్లను; వేండి= అర్థించి; కానరైరి= పొందలేకపోయారు; నీ కొడుకులు= నీ కుమారులు; ఏన్‌+వలదు+ 
అన్నన్‌= నేను వద్దనినను; లోభగర్వముల్‌= పిసినారితననాన్నీ, అహంకారాన్నీ; ఏ+మెయిన్‌= ఏ విధంగాను; మానరు+అ= 
వదలనే లేదు; నీవును= నీవు కూడా; అట్టుకాక= అంతే; మహనీయమతుల్‌= గొప్పమనసున్నవారు; విదురాది బాంధవుల్‌= 
విదురుడు మొదలయిన బంధువులు; వేవురు చెప్పరే?= వేయిమంది చెప్పలేదా?; తగన్‌= తగిన విధంగా; పలుకు+ 
ఒక్కండు+ఏనియున్‌= ఒక్కమాటనయినా; వింటె?= విన్నావా? 


తాత్సర్యం: ఓ రాజా! అయిదుగురికి ఉండటానికై, తలకొక ఊరిమ్మని అర్థించి పొందలేకపోయారు. నేను వద్దన్నా 
నీ కొడుకులు అహంకారాలను ఏ విధంగానూ మానలేదు. నీవు కూడా అంతే. మహనీయులైన విదురాది బంధువులు 
అనేకులు చెప్పలేదా? ఒక మాటనైనా తగిన విధంగా విన్నావా? 


క. కాలోపహత మనస్ము(డు । మేలు తెరువు వట్టు నెట్లు? మెయికొని యది యిం 
కేల తలపోయ? నుడుపం । జాలుదురే నరులు దైవసంపాదితముల్‌?' 368 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 345 
ప్రతిపదార్థం: కాల+ఉపహత మనస్కుండు= కాలవైపరీత్యంవలన దెబ్బతిన్న మనసు కలవాడు; మెయికొని= ఇష్టంతో; మేలు 
తెరువు= మంచిమార్గం; ఎట్టు+పట్టున్‌?= ఏ విధంగా అనుసరిస్తాడు?; అది= దానిని; ఇంకేల తలపోయన్‌?= ఇక యోచించటం 
ఎందుకు?; నరులు= మనుష్యులు; దైవ సంపాదితముల్‌= దైవప్రాప్తాలను; ఉడుపన్‌+చాలుదురే?= ఆపగలరా? 


తాత్పర్యం: కాలవైపరీత్యంవలన మనుష్యుడు మంచిమార్గాన్ని ఏ విధంగా ఇష్టంతో అనుసరించగలడు? ఇక 
దానినిగూర్చి ఆలోచించటం దేనికి? విధి నిర్ణయాన్ని మానవులు ఆపగలరా?' 


వ. అని వెండియు నిట్లనియె 'బాండవులు గల్మషాయత్త చిత్తులు గామియు, మీరు నెటిలేమియు 
విచారింపుము; మేను మొక్కి వేండికొనియెద; వారలదెసం గోపంబు లేకుండవలయు; నట్లుం గాక నీకును 
గాంధారికిని వలయు పరలోకక్రియాకలాపంబులు వారయంద నిలిచెం గావున వారికి శుభంబు గోరుట 
లెస్స! మీ చిత్తంబు నొప్పించితి నని యెప్పాట దురపిల్లెడునో ధర్మజుతెటిం గెటింగెదు గాకి యని పల్కి 
గాంధారరాజనందన నుద్దేశించి. 369 


ప్రతిపదార్థం: అని వెండియున్‌+ఇట్టు+అనియెన్‌= అంటూ ఇంకా ఈ విధంగా అన్నాడు; పాండవులు కల్మష+ఆయత్ర 
చిత్తులు కామియున్‌= పాండవులు పాపంతో నిండుకొన్న మనసుకలవారు కాకుండుటయును; మీరు నెజీ లేమియున్‌= మీరు 
ధర్మం లేకుండుటయును; విచారింపుము= యోచింపుము; ఏను 'మొక్కివేండికొనియెదన్‌= నేను ప్రార్థించి వేడుకొంటాను; 
వారల దెసన్‌= వారిమీద (పాండవుల మీద); కోపంబు లేకుండ వలయున్‌= కోపం లేకుండా ఉండవలెను; అట్టున్‌+కాక= 
అంతేకాక; నీకును గాంధారికిని= నీకూ గాంధారికినీ; వలయు= అవసరమైన; పరలోక (క్రియా కలాపంబులు= పరలోక 
కార్య(క్రమాలు; వారియందున్‌+అ నిలిచెన్‌= వారి మీదనే ఉన్నవి; కావున వారికిన్‌ శుభంబు కోరుట లెస్స!= మేలు! మీ 
చిత్తంబు నొప్పించితిని+అని= మీ మనసుకు కష్టం కలిగించానని; ఏ+పాట దుజపిల్లెడునో= ఎంతగా దుఃఖిస్తాడో; 
ధర్మజుతెజుంగు= ధర్మజుడి మనసు; ఎతింగెదు(వు)+కాక= తెలిసికొనగలవు గాక; అని పల్కి= అంటూ మాట్లాడి; గాంధార 
రాజనందనన్‌+ఉద్దేశించి= గాంధారీదేవిని ఉద్దేశించి. 


తాత్సర్యం: ఇంకా ఈ విధంగా కృష్ణుడు అన్నాడు. “పాండవులు కపటచింతన లేనివారూ, మీరు న్యాయపరులు 
కాకపోవుటా ఆలోచించుము. వారి మీద కోపం లేకుండా ఉండాలని నేను ప్రార్థనాపూర్వకంగా వేడుకొంటున్నాను. 
అంతేకాకుండా నీకూ గాంధారీదేవికిని పరలోక (క్రియలు చేయవలసిన బాధ్యత వారిమీద ఉన్నది. కాబట్టి వారికి 
మేలు కోరుకొనుము. అది మంచిది. మీ మనసునకు కష్టం కలిగించినా నని ధర్మరాజు ఎంతగా దుఃఖిస్తున్నాడో 
తెలియగలవు.* అని, గాంధారి నుద్దేశించి - (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ.  'నీ కెన వచ్చు రాజరమణిన్‌ ధరనెందును గంటిమే? నృపా 
నీకము వించు నుండ సుతునిం దగు పల్కుల నంత యొత్తుదే? 
నా కది సిక్కె( జిత్తమున నాంటి ప్రియం బగుచుండ నిప్పడున్‌ 
లోకవిరుద్ధ వృత్తి చపలుం డిత( డి మ్మెబు(గండ యేమియున్‌. 370 


ప్రతిపదార్థం: నీకున్‌+ఎనవచ్చు= నీకు సమానమైన; రాజరమణిన్‌= రాజకాంతను; ధరన్‌+ఎందునున్‌+కంటిమే?= భూమిలో 
ఎక్కడనైనా చూచామా?; నృప+అనీకము వించున్‌+ఉండన్‌= రాజ సమూహం వింటూ ఉండగా; సుతునిన్‌= నీ కొడుకును 
(దుర్యోధనుడిని); అంత+జఒత్తుదే?= అంత బలవంతం చేస్తావా?; నాకున్‌+అది= నాకు ఈ నడవడి; చిత్తమునన్‌= మనసులో; 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిక్కెన్‌= తగిలింది; ఇప్పుడున్‌= ఈదినం కూడా; చిత్తమునన్‌ నాటి= మనసులో హత్తుకొని; ప్రియంబు+అగుచుండున్‌= 
ప్రీతిని కలిగిస్తూ ఉన్నది; ఇతండు= దుర్యోధనుడు; లోక విరుద్దవృత్తి= లోకానికి వ్యతిరేకమైన నడవడిచేత; చపలుండు= 
చంచల మనస్కుడు; ఇమ్ము= మేలు; ఏమియున్‌ ఎటుంగండు+అ= తన కేది మేలో ఎంతమాత్రమూ తెలియనే తెలియడు. 


తాత్సర్యం: నీకు సరి అయిన రాజకాంతను లోకంలో ఎక్కడను చూడలేము. లేకపోతే రాజులందరూ వింటూ 
ఉండగా కుమారుడిని అంతగా ఒత్తిడిచేస్తావా? ఇప్పటికినీ అది (అనగా నీ నడవడి) నా మనసులో హత్తుకొని 
ఉన్నది, ప్రీతిని కలిగిస్తూ ఉన్నది. కాని, ఆ చపల(ప్రవృత్తి కల ఆ దుర్యోధనుడు ఏ మాత్రమూ తనకేది మేలో 
తెలియనే తెలియనివా డయ్యాడు. 


క _ నీమాటకు దుర్యోధను. । డామెయిం దా ద్రుళ్ళిపడక యవుం గా కని నాం 
డే మేని. గొంత యక్కట! భూమి యొసంగెనేని యింత పుట్టదు సుమ్మీ! 371 


ప్రతిపదార్థం: అక్కట!= అయ్యో!; నీ మాటకున్‌= నీ మాట ప్రకారం; దుర్యోధను(డు+ఆమెయిన్‌= దుర్యోధనుడు ఆ 
విధంగా; (త్రుళ్ళిపడక= గర్వించకుండా; అవున్‌+కాకని= సరే అని; నాండు= ఆ దినం; ఏమి+ఏని= ఏదో; కొంత= కొంచెమైనా; 
భూమిని= భూభాగాన్ని; ఒసలౌన్‌+ఏని= ఇచ్చి ఉన్నట్లయితే; ఇంత+పుట్టదు సుమ్మీ!= ఇంత జరిగి ఉండదు సుమా! 


తాత్పర్యం: దుర్యోధనుడు ఆ దినం గర్వాన్ని వీడి, నీ మాటకు సరే అని కొంత భూమిని ఇచ్చిఉంటే ఇంత దూరం 
వచ్చి ఉండేది కాదు. 


వ. కీడు వుట్టునని నీవు సెప్పితి; చెప్పిన మాటయుం దలకూడె( బాండవులవలనం దప్ప లే దని యెజుంగుదు 
గాదె! వారల కలుగ కుండునది; నీ వలిగి చూచినం ద్రిలోకంబులు భస్మీభూతంబు లగునట్టి తపఃప్రభావంబునం 
బ్రసిద్దవు గావున నిన్నుం బ్రార్థించెద' నని పల్కిన నద్దేవి 'యది యంతయు నీ చెప్పినట్టిద' యని వెండియు. 
~~ ~~ థ లు ల 

372 


ప్రతిపదార్థం: కీడు+పుట్టునని నీవు చెప్పితి(వ)= చెడు కలుగుతుందని నీవు చెప్పావు; నీవు చెప్పిన మాటయున్‌= నీ 
మాటకూడా; తలకూడెన్‌= సిద్దించింది; పాండవులవలనన్‌+తప్పు లేదు+అని ఎణుంగుదు(వు)= పాండవులయందు తప్పులేదని 
నీకు తెలియును కదా!; వారలకున్‌+అలుగకుండునది= వారి మీద కోపించకుండా ఉండుము; నీవు+అలిగిచూచినన్‌= నీవు 
కోపంతో చూచినట్లయితే; (త్రిలోకంబులు= ముల్లోకాలు; భస్మీభూతంబులు+అగును= బూడిద అవుతాయి; అట్టి తపః 
ప్రభావంబునన్‌= అటువంటి తపశ్ళక్తిచే; (ప్రసిద్దవు= సేరున్నదానవు; కావునన్‌= అందుచేత; నిన్నున్‌+ప్రార్థించెదన్‌= నీకు 
ప్రార్థన చేస్తున్నాను; అని పల్కినన్‌= అని చెప్పగా; ఆ+దేవి= ఆ గాంధారీదేవి; అది అంతయున్‌= ఆ చరిత్ర అంతా; నీ 
చెప్పినట్టిది+అ= నీవు చెప్పిన విధమైనదే; అని వెండియున్‌= అని ఇంకను. 


తాత్సర్యం: కీడు కలుగుతుందని నీవు చెప్పావు. ఆ మాట సిద్దించింది. పాండవులపట్ల ఏ తప్పూ లేదు అనే 
విషయం నీకూ తెలియును. వారిని కోపగించవద్దని నిన్ను వేడుకొంటున్నాను. నీవు కోపంతో చూస్తే మూడు 
లోకాలూ బూడిద అవుతాయి. నీ తపశ్శక్తి అంతటిది. కాబట్టి నిన్ను ప్రార్టిస్తున్నాను' అనగా ఆ గాంధారీదేవి “అంతా 
నీవు చెప్పిన విధంగానే జరిగింది” అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 347 


చ.  “విపులవిషాదతాపమున వేదన నొందు మదీయ బుద్ది కుం 
దపగత మయ్యె నీదువచనామృతసేచనం జేసి యిట్టిచో 
నపరిమిత ప్రభావ! విను మంధుండు దీనుండు వృద్దు నైన యీ 
నృపు నరయంగం బాండవులు నీవును యుక్తులు గారె! యెమ్మెయిన్‌.’ 373 


ప్రతిపదార్థం: అపరిమిత (ప్రభావ!= కొలువ సాధ్యం కాని శక్తి కలవాడా!; విపుల విషాద తాపమునన్‌= మిక్కిలి దుఃఖంవలని 
వేడిమివలన; వేదనన్‌+ఒందు= బాధపడుతున్న; మదీయబుద్ది= నా బుద్ది (మనసులోని); కుందు= దుఃఖం; నీదు వచన+అమృత 
సేచన చేసి= నీ మాటలనే అమృతపు తడుపుచేత; అపగతము+అయ్యెన్‌= తొలగిపోయింది; ఇట్టిచోన్‌= ఈ సమయంలో; 
వినుము= నా మాటను వినుము; అంధుండు= గ్రుడ్డివాడు; దీనుండు= దీనస్థితిలో ఉన్నవాడు; వృద్దు= ముసలివాడూ; ఐన= 
అయినట్టి; ఈ నృపున్‌= ఈ రాజును; అరయంగన్‌= రక్షించటానికి; పాండవులు నీవును= నీవును పాండవులు కూడా; ఏ+ 
మెయిన్‌= ఎటుచూచినను; యుక్తులు కారె!= తగినవారు కాదా! 


తాత్సర్యం: “విస్తారమైన దుఃఖాన్నిచేత బాధపడుతున్న నాకు నీ వచనామృతం వలన దుఃఖం తొలగింది. అపరిమిత 
ప్రభావా! ఈ సమయంలో (గ్రుడ్డివాడు, ముదుసలి, దీనావస్థలో ఉన్నవాడు ఐన ఈ రాజును పాండవులూ నీవూ 
రక్షించటానికి ఏ విధంగా చూచినా తగినవారు కారా?” 


వ. అని పయిచీరచెటంగు మొగంబున నదిమికొని యేడ్దినం గృష్టుండు వివిధ వాక్యంబుల నద్దేవిం దేర్చి 
ధృతరాస్తునకు మనస్తాపోపశమనంబుగా( బలికె; నట్టియెడ నశ్వత్థామ యుత్సాహం బమ్మహాత్మునకు 
హృదయగోచరం బగుటయు, దిగ్గన లేచి పారాశర్యు చరణంబులకు వినతుం డై యవ్విభునకుం బ్రణమిల్లి 
యతనితో నిట్లనియె. 374 


ప్రతిపదార్థం: అని= అంటూ; పయిచీరచెజంగు మొగంబునన్‌+అదిమికొని= మీది చీరకొంగును మొగమున ఒత్తుకొని; 
ఏడ్చినన్‌= దుఃఖపడగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; వివిధవాక్యంబులన్‌= అనేక విధాలయిన మాటలతో; ఆ+దేవిని= ఆ 
గాంధారీదేవిని; తేర్చి= ఓదార్చి; ధృతరాప్టునకున్‌ మనస్తాప+ఉపశనంబుగాన్‌+పల్కెన్‌= ధృతరాష్ట్రుడికి మనసు చల్లనఅయ్యేటట్టుగా 
మాటాడాడు; అట్టి యెడన్‌= అటువంటి సమయంలో; అశృత్థామ ఉత్సాహంబు= అశ్వత్థామ యొక్క ఉత్సాహం; ఆ+ 
మహాత్మునకున్‌= ఆ శ్రీకృష్ణుడికి; హృదయ గోచరంబు+అగుటయున్‌= మనసునకు తోచగా; దిగ్గన లేచి= ఉన్నపళంగా లేచి; 
పారాశర్యుచరణంబులకున్‌ వినతుండు+ఐ= వ్యాసుడి పాదాలకు నమస్కారం చేసిన వాడై; ఆ+విభునకున్‌+ప్రణమిల్లి= ఆ 
ధృతరా(ప్టుడికి నమస్కారం చేసి; అతనితోన్‌ ఇట్టు+అనియెన్‌= అతడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: గాంధారి తన పైటకొంగును ముఖమున ఒత్తుకొని దుఃఖపడగా శ్రీకృష్ణుడు నానావిధ ఉపశమన 
వాక్యాలతో ఆమెను ఓదార్చాడు. ధృతరాష్టుడికి మనస్తాపం పోయేటట్టు మాటాడాడు. ఆ సమయంలో అతడికి 
అశృత్తామ సమరోత్సాహం గోచరించింది. అంత దిగ్గన లేచి వ్యాసుడికి ధృతరాష్టుడికి నమస్కరించి ధృతరాష్టుడితో 
ఈ విధంగా అన్నాడు: 


క. 'గురుసుతు(డు పాండవులకుం । గర మల్లును; వారి బొదువంగా నత. డీ ప్రా 
ద్దురవడి గదియును; బోయెద । దురపిల్లకుమయ్య మది విధూతకళంకా! 375 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విధూతకళంకా!= పాపం లేనివాడా!; గురుసుతు(డు= అశ్యత్తామ; పాండవులకున్‌+కరము+అల్లును= పాండవుల 
మీద మిక్కిలి కోపిస్తాడు; వారిన్‌+పొదువన్‌+కాన్‌= వారిని కమ్ముకొనగా; అతండు= ఆ అశ్వత్థామ; ఈ ప్రొద్దు+ఉరవడి= ఈ 
దినం త్వరగా; కదియును= దగ్గరచేరును; పోయెదన్‌= వెళ్ళుతాను; మదిన్‌= మనసులో; దురసిల్లకుము+అయ్య= 
దుఃఖపడవద్దు. 


తాత్పర్యం: అశృత్తామ పాండవులమీద మిక్కిలి కోపిస్తాడు. వారిని కమ్ముకొనటానికై అతడు త్వరగా వారి వద్దకు 
చేరుతాడు. నేను వెళ్ళివస్తాను. పాపరహితుడా! మనసులో దుఃఖపడవద్దు.” 


చ. అన విని రాజు దేవులు మురారికి నిట్లని 'రెంతయున్‌ రయం 

బున జనుమయ్య! పాండునృపపుత్రుల నెమ్మెయి నైనం గాచికోల్‌ 

వినుతి గదయ్య నీకు! నిను వేయి విధంబుల నాశ్రయించు టె 

ల్లను ఫల మొంద( జేయగ దలంచుట పెంపు సుమయ్య కేశవా! 376 
ప్రతిపదార్థం: అనన్‌+విని= అని కృష్ణుడు అనగా విన్నవారై; రాజు, దేవులు= ధృతరాష్టుడును, గాంధారియు; ముర+అరికిన్‌+ 
ఇట్టు+అనిరి= శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నారు; కేశవా!= కృష్ణా ఎంతయున్‌ రయమునన్‌= ఎంతో వేగంగా; చనుము+అయ్య!= 
వెళ్ళవయ్యా!; పాండు నృప పుత్రులను= పాండురాజ కుమారులను; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగానయినా; కాచికోల్‌= 
కాపాడుకోవటం; నీకున్‌+వినుతి కదయ్య!= నీకు కీర్తింపదగినది కదయ్యా! (ధర్మం కదా!); నినున్‌= నిన్ను; వేయివిధంబులన్‌= 


ఎన్నో విధాలుగా; ఆశ్రయించుట= ఆశ్రయించటం; ఎల్లను= అంతా; ఫలమున్‌+ఒందన్‌+చేయంగన్‌+తలంచుట= ఫలితాన్ని 
పొందేటట్టు చేయటాన్ని తలచుకోవటం; పెంపు సుమయ్య!= గౌరవమే కదయ్యా! 


తాత్పర్యం: అని కృష్ణు డనగా గాంధారీధృతరాష్టులు అతడితో ఇట్టా అన్నారు. “శీఘ్రంగా వెళ్ళవయ్యా! కేశవా! 
పాండురాజ కుమారులను కాపాడటం నీకు న్యాయం కదా! నిన్ను వారు వేయి విధాలుగా ఆశ్రయించటాన్ని సఫలం 
చేయదలచటం నీకు పెంపు గదా! 


శ్రీకృష్ణుండు కరిపురంబుననుండి పాండవులయొద్దకు వచ్చుట (సం. 9-62-72) 


వ. పొమ్ము పునర్దర్శనమయ్యెడు' మని వీడ్మొల్పిన వాసుదేవుండు వెడలెం; దదనంతరంబ వేదవ్యాసమునీశ్వరుండు 
వారలతో 'మీకు శోకోపశమనంబుగ నిప్పుడు శౌరి సెప్పిన వచనంబు లాదరణీయంబులు సుండీ!' యని 
యుపదేశించి వెండియు వలయు వాక్యంబుల వారికి నాశ్వాసంబు గావించి యంతర్జానంబు సేసె; 
నిత్తెజంగున గోవిందుండు కృతకృత్యుండై వెలువడి యరదం బెక్కియతి త్వరితగతి నోఘవతీతీరంబున 
కరిగి, పాండవులం గని, తాను ధృతరాష్ట్ర సన్నిధి గాంధారిం గనుటయు, వారలకు 'దుర్యోధనుండు దెగియె' 
నని నెట్టనం జెప్పక బెరసుంబల్కులుగా నయ్యాంబికేయుని యుపేక్షనుం గొడుకుల కీడునం దత్కులంబునకు 
సంక్షయంబు వాటిల్లుట యుగ్గడించుటయు, నాసందునం బాండవుల వలన( బాపంబు లేమి దెల్పుటయును, 
నారాజును దేవులును వారిం గోపింపకుండం బ్రార్దించుటయు నుపచారవచనంబుల చందంబున వార 
లా వృద్దులకు నిస్తారకు లని పటుకుటయు, విశేషించి గాంధారికి నుచితభాషణంబుల నత్యంతోపశాంతి 
గలిగించుటయు, నప్పలుకు లన్నింటను దుది నయ్యిరువురు దయచేసినది సామాన్యంబున ననుష్టించిన 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 349 


యాపత్సమయ సమాగమంబుగా. గొనినమాత్రయ కాని యొండెటుంగక యునికియు, నగ్గాంధారరాజనందన 
దనకు మగని నప్పగించుటయు నెటింగించి, యంతక మున్న వచ్చి యావిచిత్రవీర్యుపుత్రుకడం బారాశర్యుం 
డున్న వా డమ్మహాత్ముం డే నిట వచ్చిన పిదప నాదంపతులకు నాయొనర్దిన యుపదేశంబు దృఢం బగునట్టి 
మాట లాడనోపు ననియు, నతని యునికి యట్లుగా. దన పోయినపని సఫలం బగుటయుం, 
బాండునందనులకు( దెలియ జెప్పె నని వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 377 


ప్రతిపదార్థం: పొమ్ము= వెళ్ళుము; పునః+దర్శనము+అయ్యెడున్‌= మరల కానవత్తువు గాక; అని వీడ్కొల్సినన్‌= అని 
పంపగా; వాసుదేవుండు వెడలెన్‌= శ్రీకృష్ణుడు వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ మీదట; వేదవ్యాస మునీశ్వరుండు= 
వేదవ్యాస బుషి; వారలతోన్‌= ఆ గాంధారీ ధృతరాష్టులతో; మీకున్‌ శోక+ఉపశమనంబుగన్‌= మీకు దుఃఖంలేకుండేటట్టు; 
ఇప్పుడు= ఈ సమయంలో; శౌరి చెప్పిన వచనంబులు= శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు; ఆదరణీయంబులు= గౌరవించదగినవి; 
సుండు+ఈ!= సుమండీ!; అని ఉపదేశించి= అని తెలియజేసి; వెండియున్‌= ఇంకను; వలయు వాక్యంబులన్‌= అవసరమైన 
మాటలతో; వారికిన్‌ ఆశ్వాసంబు కావించి= వారికి ఓదార్పు కలిగించి; అంతర్జానంబు చేసెన్‌= అంతర్జానమయ్యాడు; ఈ+ 
తెజంగునన్‌ గోవిందుండు= ఈ విధంగా శ్రీకృష్ణుడు; కృతకృత్యుండు+ఐ= చేయదగు పనిచేసిన వాడుగా; వెలువడి= 
బయటకు వచ్చి; అరదంబు+ఎక్కి= తేరెక్కి; అతి త్వరితగతిన్‌= మిక్కిలి వేగంగా; ఓఘవతీ తీరంబునకున్‌+అరిగి= ఓఘవతీ 
నది గట్టునకు చేరి; పాండవులన్‌+కని= పాండవులను చూచి; తాను ధృతరా షు సన్నిధిన్‌ గాంధారిన్‌+కనుటయున్‌= తాను 
ధృతరాష్ట్రుడి వద్ద గాంధారిని చూచిన విధాన్నీ; వారలకున్‌= ఆ ఇద్దరకును; దుర్యోధనుండు తెగియెన్‌+అని= దుర్యోధనుడు 
చనిపోయాడని; నెట్టన చెప్పక= వెంటనే తెలుపకుండా; బెరసు+పల్కులుగాన్‌= (క్రూరమైన మాటలుగా; ఆ+ఆంబికేయుని= 
ఆ ధృతరాష్ట్రుడి; ఉపేక్షను= అ(్రద్దను; కొడుకుల కీడును= కొడుకుల పాపమును; తద్‌+కులంబునకున్‌= వారి వంశానికి; 
సంక్షయంబు పాటిల్లుట= నాశం కలగటం; ఉగ్గడించుటయున్‌= చెప్పటమూ; ఆ సందునన్‌= ఆ సందర్భంలో; పాండవులవలనన్‌= 
పాండవుల దెస; పాపంబు లేమిన్‌= తప్పులేకుండటం; తెల్పుటయును= తెలియజేయటం; ఆ రాజును దేవులును= ఆ 
గాంధారీ ధృతరాష్టులు; వారిన్‌+కోపింపకుండ (ప్రార్థించుటయున్‌= పాండవులమీద కోపపడకుండా (ప్రార్థన చేయటం; ఉపచార 
వచనంబుల చందంబుగన్‌= ఓదార్పు మాటల మాదిరిగా; వారలు= పాండవులు; ఆ వృద్దులకున్‌= ఆ ముదుసలివారికి; 
నిస్తారకులని పలుకుటయున్‌= తరింపజేసే వారని చెప్పటమూ; విశేషించి= ఎక్కువగా; గాంధారికిన్‌= గాంధారీదేవికి; ఉచిత 
భాషణంబులన్‌= తగిన మాటలతో; అత్యంత+ఉపశాంతి కలిగించుటయున్‌= మిక్కిలి ఓదార్పు చేకూర్చుటయును; ఆ+పలుకులు+ 
అన్నింటను= ఈ మాటలన్నిటిలోను; తుదిని= కడకు; ఆ+ఇరువురు= ఆ ఇద్దరును (గాంధారీ ధృతరాష్ట్రలు); తన 
చేసినది= తాను కావించినది; సామాన్యంబునన్‌= సాధారణంగా; అనుస్టించిన= ఆచరించినట్టి; ఆపద్‌+సమయ 
సమాగమంబుగాన్‌= కష్టకాలంలో కలవడంగా; కొనిన మాత్రయ కాని= (గ్రహించడమే కాని; ఒండు+ఎణుంగక ఉనికియున్‌= 
వేరే తెలియకుండటమునూ; ఆ+గాంధారరాజనందన= ఆ గాంధారీదేవి; తనకున్‌ మగనిన్‌+అప్పగించుటయున్‌= శ్రీకృష్ణుడికి 
భర్తను (ధృతరాష్ట్రుని) ఒప్పగించటం; ఎతింగించి= తెలియచేసి; అంతక మున్ను వచ్చి= అంతకంటే ముందుగానే వచ్చి; ఆ 
విచిత్రవీర్యు పుత్రుకడన్‌= ఆ ధృతరాష్ట్రుడి వద్ద; పారాశర్యుండు ఉన్నవాండు= వ్యాసుడు ఉన్నాడు; ఆ+మహాత్ముండు= ఆ 
మహనీయుడు; ఏన్‌+ఇటన్‌ వచ్చిన పిదపన్‌= నేనీ దిక్కునకు వచ్చిన తరువాత; ఆ దంపతులకున్‌= ఆ భార్యా భర్తలకు 
(గాంధారీ ధృతరా(ష్టులకు); నా ఒనర్భిన ఉపదేశంబు= నేను చేసిన ఉపదేశం; దృఢంబు+అగునట్టి= నిశ్చయమైనటువంటి; 
మాటలాడన్‌+ఓపును+అనియున్‌= మాటలాడి ఉంటాడని; అతని+ఉనికి= ఆయన ఉండుట; అట్టుగాన్‌= ఆ విధంగా 
కావడంవల్ల; తనపోయిన పని= తాను వెళ్ళిన పని; సఫలంబగుటయున్‌= సిద్దినందుటయును; పాండునందనులకున్‌= 
పాండవులకు; తెలియన్‌+చెప్పెనని= తెలిపాడని; వైశంపాయనుండు= వైశంపాయన ముని; జనమేజయునకున్‌= జనమేజయ 
చక్రవర్తితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గాంధారీ ధృతరా(ష్టులు 'వెళ్ళిరమ్ము. మరలా చూద్దాముగాక! అని శ్రీకృష్ణుడికి వీడ్కోలిచ్చారు. ఆయన 
కూడా వెళ్ళాడు. ఆ తరువాత వేదవ్యాస మునీశ్వరుడు గాంధారీ ధృతర్వాష్టులతో “మీకు దుఃఖశాంతికై కృష్ణు డీ 
సమయంలో చెప్పినమాటలు ఆచరించటం గౌరవించటం తగును” అని ఉపదేశించాడు. ఇంకా అవసరమైన 
మాటలను వారిని ఓదార్భటానికై చెప్పి తానంతర్జానమయ్యాడు. శ్రీకృష్ణుడు తాను వచ్చిన పనిని ఈ విధంగా చేసి, 
ఆ మీదట తన తేరుమీద వేగంగా ఓఘవతీ తీరానికి వెళ్ళి, పాండవులను చూచి, తాను ధృతరా(ష్టుని సమక్షంలో 
గాంధారిని చూచిన విధమునూ, దుర్యోధనుడి చావును, వెంటనే వారికి తాను తెలుపకుండా కఠినమైన మాటలతో 
ధృతరాష్ట్రుడి అ(్రద్దనూ, కొడుకుల తప్పు వల్ల జరిగిన కులనాశమునూ చెప్పటం, ఆ విషయంలో పాండవులు దోషం 
చేయలేదని చెప్పి ఆ ఇరువురునూ పాండవులను కోపగించరాదని ప్రార్థించటమూ, ఉపచారవచనాలవలె పాండవులు, 
ఆ వృద్దుల్ని తరింపజేసే వారని పల్కడమూ, విశేషించి గాంధారీ దేవికి తగుమాటలతో మిక్కిలి ఉపశాంతి 
కల్గించడమూ, ఆ మాటల చివరని ఆ ఇరువురు తాను చేసినది ఆపత్సమయ సమాగమంగా భావించడమేగానీ 
మరొకటి తెలియకుండయు వేరేమీయూ కాదని ఆ గాంధారీదేవి తనకు ధృతరాష్టుడిని అప్పగించిన తీరును 
తెలియజేశాడు. తనకన్న ముందుగా వ్యాసుడు, ధృతరాష్ట్రుడి వద్ద నున్న ఏషయమునూ, తానిట్టువచ్చిన తరువాత 
ఆ మహర్షి ఆ వృద్దదంపతులకు తాను కావించిన ఉపదేశాన్ని వివరించి ఉంటాడనీ చెప్పి, తాను సఫలీకృతుడైనట్టు 
పాండవులకు తెలిపాడు - అని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు. 


క. విను మోఘవతీతీరం । బున కమ్మెయి( బాండురాజపుత్రులు ప్రీతిం 
జనిన తెజిగు సంజయుచే | విని ధృతరాష్తుండు శోకవిహ్వలు( డగుచున్‌. 378 


ప్రతిపదార్థం: వినుము; ఓఘవతీ తీరంబునకున్‌= ఓఘవతీ తీర్థం దరికి; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పాండురాజ పుత్రులు= 
పాండవులు; ప్రీతిన్‌+చనిన తెజంగు= ప్రీతితో వెళ్ళిన విధమును; సంజయుచేన్‌+విని= సంజయుడివలన విని; ధృతర్మాష్టుండు; 
శోకవిహ్వలు(డు+అగుచున్‌= దుఃఖంతో స్వాధీనం తప్పినవాడై. 


తాత్సర్యం: నేను చెప్పేది వినుము. పాండురాజకుమారులు ఆ విధంగా ఓఘవతీ తీరానికి వెళ్ళిన విధమును 
సంజయుడివలన విని ధృతరాష్టుడు స్వాధీనం తప్పినవాడై మిక్కిలి దుఃఖంతో. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అతని కిట్లనియె. 379 
ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధృతర్శాష్టుడు సంజయుడిని ఈ విధంగా అడిగాడు. 


ఆ. “తొడలు విటిగి నేలంబబడియుండ. దలదన్ని । నట్టి భీమసేను6 డగ్రజుండు 
ననుజచయము. దాను నరిగినపిమ్మట! నెట్టు లయ్యె నమ్మహీశ్వరుండు?' 380 


ప్రతిపదార్థం: తొడలు విజిగి= తొడలు విరిగిపోయి; నేలన్‌+పడిఉండన్‌= భూమిమీద పడిఉండగా; తలన్‌+తన్నినట్టి 
భీమసేను(డు= తలను తన్నిన భీముడు; అగ్రజుండున్‌= అన్నగారైన ధర్మరాజు; అనుజచయమున్‌= తమ్ముల సమూహమును; 
తానున్‌= తానుకూడా; అరిగిన పిమ్మటన్‌= వెళ్ళిన తరువాత; ఆ+మహీశ్వరుండు= ఆ దుర్యోధనుడు; ఎట్టులు+అయ్యెన్‌?= 
ఏమైనాడు? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 351 


తాత్సర్యం: 'తొడలు విరిగి నేలమీద పడినవాని తలను తన్నిన భీముడు, అన్నగారితోనూ తమ్ములతోనూ కలసి 
వెళ్ళిన మీదట ఆ దుర్యోధనుడు ఏమైనాడు?” 


వ. అని యడిగిన నమ్మానవపతికి నాసూతనూనుం డిట్లను 'నేను బొదలో నుండి, యుధిష్టిరుండు యుద్ద 
సమయంబు నిశ్చయించిన నీ కొడుకు పొలికలనికి నడచునప్పుడు వెడలి, పాండవపరిజనంబులం గలసి 
వారు నన్ను డాసినదృష్టిం గనుంగొన నక్కురపతికిం బొడసూపక చని, గదారణం బనుసంధించి యునికింజేసి 
యక్కౌంతేయు లరిగినయనంతరంబ యమ్మహీకాంతునికడకుం బొగులుచు( బోయితి(; బోయిన నతండు 
ధూళి పొదివిన వదనంబుపై నెటిసిన వెండ్రుకలు వాయంద్రోచికొని, నా మొగంబు€ జూచి, ధర్మనందను 
నిందించుచు నవుడు గబిచి కన్నీరు గ్రమ్మ నిట్టూర్పు నిగిడించి. 381 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌ ఆ+మానవపతికిన్‌= (తొడలు విరిగి నేలమీద పడిన దుర్యోధను డేమైనాడని అడిగిన ఆ 
ధృతరాష్ట్రుడికి) ఆ విధంగా అడుగగా ఆ రాజునకు; ఆ సూతసూనుండు+ఇట్లనున్‌= ఆ సంజయుడు ఈ విధంగా అన్నాడు; 
నేను పొదలోన్‌+ఉండి= నేను పొదలో దాగి ఉండి; యుధిస్టిరుండు= ధర్మరాజు; యుద్దసమయంబున్‌= యుద్దానికి వేళను; 
నిశ్చయించినన్‌= నిర్ణయించగా; నీ కొడుకు= నీ కుమారుడు; పొలికలనికిన్‌= యుద్ధభూమికి; నడచునప్పుడు= వెడలేటప్పుడు; 
వెడలి= బయల్సిడి వెళ్ళి; పాండవ పరిజనంబులన్‌+కలసి= పాండవుల సేవకులను కలిసికొని; వారు నన్ను డాసిన దృష్టి 
కనుంగొనన్‌= వారు నన్ను సమీపించగా గమనించి; ఆ+కురుపతికిన్‌+పొడసూపక= ఆ దుర్యోధనుడికి కానరాకుండా; చని= 
వెళ్ళి; గదారణంబు+అనుసంధించి ఉనికిన్‌+చేసి= గదా యుద్దమును పరిశీలించియున్నందువల్ల; ఆ+కాంతేయులు= ఆ 
కుంతీ తనయులు; అరిగిన+అనంతరంబు+అ= వెళ్ళిన తరువాత; ఆ+మహీకాంతుని కడకున్‌= ఆ రాజువద్దకు; పొగులుచున్‌= 
పరితపిస్తూ; పోయితిన్‌= వెళ్ళాను; పోయినన్‌= పోగా; అతండు= ఆ రాజు; ధూళి పొదివిన వదనంబుపైన్‌= దుమ్ము క్రమ్మిన 
ముఖాన; నెజసిన= వ్యాపించిన (చిందర వందరగా పడిఉన్న); వెండ్రుకలు= వెంట్రుకలను; పాయన్‌+త్రోచికొని= తొలగద్రోచికొని; 
నా మొగంబు చూచి= నా ముఖం చూచి; ధర్మనందనున్‌ నిందించుచున్‌= ధర్మరాజును దూషిస్తూ; అవుడుకణుచి= (క్రింది 
పెదవిని తొక్కిపట్టి; కన్నీరు క్రమ్మన్‌ నిట్టూర్చి= కన్నీరు (క్రమ్ముకోగా నిట్టూర్పు వదలి. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు సమాధానంగా ఇట్టా చెప్పాడు. 'నేను పొదలో దాగికొనిఉండి 
ధర్మరాజు యుద్దసమయాన్ని నిశ్చయించటం వలన నీ కుమారుడు కదనరంగానికి వెళ్ళేటప్పుడు పాండవుల 
సేవకులను కలిసి వాళ్ళు నా దగ్గరకు రావటాన్ని గుర్తించి, ఆ సుయోధనుడికి కానరాకుండా వెళ్ళి గదాయుద్దాన్ని 
పరిశీలించి యున్నందువల్ల కుంతీతనయులు వెళ్ళిన తదుపరి వెళ్ళాను. అతడు దుమ్ముకమ్ముకొన్న ముఖం మీద 
చిందరవందరగా పడిఉన్న వెంట్రుకలను తొలగించుకొని నా ముఖం చూచి కన్నీళ్ళతో ధర్మరాజును దూషిస్తూ 
పెదవి కరచిపట్టి నిట్టూర్పు వదలి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. “నేల నాలుగు సెటి(గులు నేలి భీష్మ । గురుకృపాదులపై( గార్యభరము నిల్పి 
యున్న వానికి దుది నిట్టు లుండవలసె€। గాల సంప్రాప్త మేరికి( గడప వచ్చు? 382 
ప్రతిపదార్థం: నేల నాలుగు చెజంగులున్‌+ఏలి= నేల నాలుగు దిక్కులను పాలించి; భీష్మగురు కృపాదులపైన్‌= భీష్మ ద్రోణ 


కృపులమీద; కార్య భరము నిల్సి= పనిచేసే బాధ్యతను నిలిపి; ఉన్న వానికిన్‌= ఉన్నటువంటి ఆతనికి; తుదిన్‌+ఇట్టులుండవలసెన్‌= 
చివరకు ఈ విధంగా ఉండవలసి వచ్చింది; కాలసంప్రాప్తము= విధిని; ఏరికిన్‌ గడపవచ్చున్‌?= ఎవరికి దాటటానికి సాధ్యం? 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “నాలుగు దిక్కులకూ వ్యాపించిన రాజ్యాన్ని పాలించి, భీష్మద్రోణకృపాదులకు కార్య భారాన్ని అప్పజెప్పి 
ఉన్న వాడికి చివరకు ఇట్టి అవస్థ కలిగింది. ఏధి ఇట్టున్నది. దైవనిర్లయాన్ని అతి[క్రమంచటం ఎవరికి సాధ్యం? 


విశేషం: అర్జాంతరన్యాసం. విశేషాంశాన్ని సామాన్యాంశం సమర్దిస్తున్నది. 


క. నను6 బదునొక( డక్షౌహిణు | లనూనవిభవమున. గొల్వ నఖిల నృపులు పం 
చిన పని సేసి మెలంగి; ర । ట్లునికి గనిన నీవ యిట్టు లునికియు గంటే? 383 


ప్రతిపదార్థం: పదునొక(డు+అక్షొహిణులు= పదకొండ క్షౌహిణీ సేన; ననున్‌= నన్ను; అనూనవిభవమునన్‌= గొప్ప వైభవముతో; 
కొల్వన్‌= సేవించగా; అఖిల నృపులు= రాజులందరును; పంచిన పనిచేసి= చెప్పిన పనిని చేసి; మెలంగిరి= తిరిగారు; అట్టు+ 
ఉనికిన్‌+కనినన్‌= ఆ విధంగా ఉండటాన్ని చూచిన; నీవ= నీవే; ఇట్టులు+ఉనికియున్‌+కంటే?= ఇట్టా ఉండటాన్ని చూచావా? 


తాత్పర్యం: పదకొండు అక్షాహిణులసేన ఎంతో వైభవంగా కొల్వగా సాటిలేని వైభవంతో రాజులందరూ సేవించగా 
ఆ విధంగా ఉన్న నన్ను చూచావు. ఇపుడు ఈ విధంగా ఉండటాన్ని చూస్తున్నావా? 


ఆ. వాయునందను(డు గదాయుద్దధర్మంబు । నుజ్జగించి నింద కోర్చి యిట్లు 
సేసె నిత్తెజంగు సెప్పుమీ! సంజయ! | మనకు నిపుడు గల్లుజనుల కెల్ల. 384 
ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయుడా!; వాయునందనుండు= భీమసేనుడు; గదా యుద్ద ధర్మంబున్‌= గదా యుద్దపు 


నియమాన్ని; ఉజ్జగించి= తప్పిపోయి; నిందకున్‌+ఓర్చి= లోకనిందను భరించటానికి సిద్దపడి; ఈ+తెజంగు= ఈ విధాన్ని; 
మనకున్‌ ఇపుడు కల్లు జనులకున్‌+ఎల్లన్‌= మన కిపు డున్న మనుజుల కందరికీ; చెప్పుమీ= చెపుమా. 


తాత్సర్యం: ఓ సంజయా! భీముడు గదాయుద్ద నియమాల నతిక్రమించి ఈ విధంగా చేశాడనీ, లోక నిందను 
భరించటానికి సిద్దమైనాడనీ మిగిలి ఉన్న మన వారికందరకూ చెప్పుము. 


చ. అనిమిషవాహినీతనయు నస్త్రకళాగురు సౌమదత్తిం గ 
ర్టుని రణధర్మహీనతకు రోయక చంపినభంగులున్‌ మరు 
త్తనయుండు నేండు సేసిన విధంబును లోకులు పాండురాజనం 
దనతతి( బ్రువ్వం దిట్టరె? వృథావిజయం బిది యెంత యొప్పెడున్‌? 385 


ప్రతిపదార్థం: అనిమిష వాహినీ తనయున్‌= దివ్య నదిఅయిన గంగా తనయుడైన భీష్ముడిని; అస్త్రకళా గురున్‌= ధనురాచార్యుడిని 
(ద్రోణుడిని); సౌమదత్తిన్‌= భూరి శ్రవుడిని; కర్గునిన్‌; రణ ధర్మహీనతకున్‌= యుద్ద ధర్మమును తప్పటానికి; రోయక= 
అసహ్యపడక; చంపిన భంగులున్‌= చంపిన పద్దతులును; మరుత్‌+తనయు(డు= వాయునందనుడైన భీముడు; నేండు చేసిన 
విధంబును= ఈ దినం కావించిన పద్దతిని; లోకులు= లోకమందరి వారు; పాండురాజనందనతతిన్‌= పాండుకుమారుల 
సమూహాన్ని; ప్రువ్వన్‌= పురుగులు పడగా (నాశమందగా); తిట్టరె!= నిందించరా; వృథావిజయంబు= వ్యర్థమైన విజయం; ఇది= 
ఈ పొందినది; ఎంత ఒప్పెడున్‌?= ఎంత తగి ఉన్నది? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 353 


తాత్సర్యం: భీష్మద్రోణ భూరి(శ్రవ కర్షులను యుద్దధర్మాన్ని పాటించకుండా నీచంగా చంపిన తీరును, ఈరోజు 
వాయునందనుడు కావించిన పద్దతిని లోకులంతా పాండవులను పురుగులు పడగా తిట్టరా? ఈ వృథా విజయం- 
- ఏ మాత్రం తగి ఉన్నది? 


క. అనిలజుండు పోలె. గపటపు | టనువున( బగవారి నోర్చి హర్షంబునం దే 
లునె? తూలపోనిమగంటిమి । దనకు గలుగునట్టి కీర్తి తత్పరు( డెందున్‌. 386 


ప్రతిపదార్థం: తూలపోని= చలించని; మగ6టిమి= పరాక్రమం; తనకున్‌; కలుగునట్టి; కీర్తితత్సరు(డు= కీర్తి కావాలనుకొనేవాడు; 
ఎందున్‌= ఎక్కడైనా; అనిలజుండు+పోలెన్‌= భీముడివలె; కపటపు+అనువునన్‌= మోసపు పద్దతిలో; పగవారిన్‌= శత్రువులను; 
ఓర్చి= ఓడించి; హర్షంబునన్‌= సంతోషంతో; తేలునె?= తేలిపోతాడా? 


తాత్సర్యం: వాయుతనయు డైన భీముడివలె మోసంతో విరోధుల నోడించినవాడు సంతోషంతో తేలియాడగలడా? 
తూలిపోని మగతనం కలవాడు కీర్తి కాముకుడైన వాడు ఎక్కడనైనా అట్టా ఉంటాడా? 


చ. మటియు నొకండు వింటె? పవమాన తనూజుని చెయి. బెన్గొడల్‌ 
విటిగి ధరిత్రి. బడ్డయెడ వేగమె వచ్చి శిరంబు€ దన్నె నే 
ద్లెఐ గలయప్పు శత్రు నవధీరితు. జేయుట యొప్పం గాక యే 
పటిన( బరాభవించిన జనావళి నవ్వదె? నొవ్వదే మదిన్‌? 387 


ప్రతిపదార్థం: మటియున్‌+ఒకండు= ఇంకొక్కటి; వింటె?= విన్నావా?; పవమానతనూజుని చెయ్దిన్‌= భీముడి పనిచేత; పెన్‌+ 
తొడల్‌ విజిగి= పెద్ద తొడలు విరిగిపోయి; ధరిత్రిన్‌+పడ్డయెడన్‌= భూమిమీదపడినప్పుడు; వేగమె వచ్చి= త్వరగా వచ్చి; 
శిరంబున్‌+తన్నెన్‌= తలను తన్నాడు; ఏడ్తెజ+కల యఫ్లు= ఆధిక్యం కలిగినపుడు; శత్రున్‌= వైరిని; అవధీరితున్‌+చేయుట= 
తిరస్కరించటం; ఒప్పున్‌+కాక= తగునుగాక; ఏపు+అటినన్‌= ఆధిక్యం నశించగా; పరాభవించినన్‌= అవమానం కావిస్తే; 
జనావళి నవ్వదె?= జనసమూహం నవ్వదా?; మదిన్‌ నొవ్వదే?= మనసులో నొచ్చుకోదా? 


తాత్సర్యం: ఇంకను భీముడి చేష్ట మరొకదానిని విన్నావా? తొడలు విరిగిపడి ఉన్నపుడు శీఘ్రంగా వచ్చి నా తలను 
తన్నాడు. ఆధిక్యమున్నపుడు తిరస్కారభావంతో చూడవచ్చును. అంతవరకు తగును గాని ఆధిక్యం నశించిన 
సమయంలో అవమానిస్తే జనసమూహం నవ్వదా? మనసులో నొచ్చుకోదా? 


క. మనరాజును దేవులు భం । డనము తగవు నేర్ప్వరించుటకు నేర్తురు; భీ 
ముని చేసినయది సంజయ! । వినిపింపుము వారలకు సవిస్తారముగన్‌. 388 
ప్రతిపదార్థం: సంజయా!; మనరాజును+దేవులు= ధృతరాష్ట్రుడు, రాణులు; భండనము తగవు= యుద్ద ధర్మమును; 


ఏర్పరించుటకున్‌= వివరించటానికి; నేర్తురు= తెలిసి ఉన్నారు; భీముడి చేసిన+అది= భీముడు కావించిన దానిని; వారలకున్‌= 
వాళ్ళకు; సవిస్తారముగన్‌= వివరంగా; వినిపింపుము= తెలుపుము. 


తాత్సర్యం: ఓ సంజయా! మన రాజును, రాణులును యుద్దధర్మమును విశ్లేషించటం తెలిసినవారు. భీముడు చేసిన 
పనిని వారలకు విస్తారంగా వివరించుము. 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మటియును. 389 


ప్రతిపదార్థం: మరియును= ఇంకను. 
తాత్సర్యం: ఇంకా. 
మ. _ చెలులం జుట్టలం బ్రోచి యర్జిజనులన్‌ శ్రీమంతులన్‌ జేసి, వి 

ప్రుల భవ్యస్థితి మన్చి యాగములు పేరుం బెంపు శోభిల్ల ని 

ట్టలపుం ద్యాగము దానమున్‌ నడపి నిష్టం బెక్కు సెల్లించి యు 

జ్ఞ్వలతేజంబున నిద్దభూతి భుజగర్వస్పూర్తి( బొల్పారితిన్‌. 390 
ప్రతిపదార్థం: చెలులన్‌+చుట్టలన్‌+(ప్రోచి= స్నేహితులను బంధువులను రక్షించి; అర్థిజనులన్‌= ఆశ్రయించిన వారిని; 
శ్రీమంతులన్‌+చేసి= ఐశ్యర్యవంతులను కావించి; విప్రులన్‌= (బ్రాహ్మణులను; భవ్యస్థితిన= యోగ్యమైన స్థితిలో; మన్ని= 
కాపాడి; పేరున్‌+పెంపు శోభిల్లన్‌= క్రీర్తి గొప్పతనం (ప్రకాశించగా; యాగములు; ఇట్టలపున్‌+త్యాగము+దానమున్‌ నడపి= 


మిక్కిలి త్యాగంతో దానాలు చేసి; నిష్టన్‌+పెక్కు+చెల్లించి= నియమంతో చాలా వాటిని చేసి; ఉజ్జ్వలతేజంబునన్‌= మిక్కిలి 
(ప్రకాశంతో; ఇద్దభూతిన్‌= గొప్ప సంపదతో; భుజగర్వ స్ఫూర్తిన్‌= భుజబలంతో; పాల్పు+ఆరితిన్‌= ఒప్పి ఉన్నాను. 


తాత్సర్యం: స్నేహితులను బంధువులను రక్షించి, ఆశ్రయించినవాళ్ళను శ్రీమంతులనుగా చేశాను. బ్రాహ్మణులను 
క్షేమంగా ఉండగా కాపాడాను. కీర్తి ప్రతిష్టలు పెరుగగా యాగాలు చేశాను. మిక్కిలి ప్రకాశవంతమైన తేజస్సుతో 
సాటిలేని సంపదతో భుజబలంతో స్థిరంగా వెలిగాను. 
క. పగవారి నాశ్రయింపక | మగంటిమియును బ్రాభవంబు మానము నెందుం 

బొగడొంద నుల్లసిల్లితి. | దెగునంతకు లక్ష్మితో. బ్రదీప్తుండ నైతిన్‌. 391 
ప్రతిపదార్థం: పగవారిన్‌+ఆ(శ్రయింపక= వైరులను ఆ(శ్రయించక; మగంటిమియును= వీరత్వమును; (ప్రాభవంబున్‌= 


గొప్పదనమును; మానమున్‌= అభిమానమును; ఎందున్‌+పొగడొందన్‌= ఎక్కడ కూడా కీర్తింపబడగా; ఉల్లసిల్లితిన్‌= ఆనందంగా 
ఉన్నాను; తెగు+అంతకున్‌= (క్రిందపడిపోవుదాకా; లక్ష్మితోన్‌= సంపదతో; (ప్రదీప్త్రడను+ఐతిన్‌= (ప్రకాశించాను. 


తాత్సర్యం: క్రిందపడేదాకా శత్రువులను ఆశ్రయించకుండా వీరత్వంతో గొప్ప అభిమానంతో అంతటా పొగడబడుతూ 
సంతోషంతో వెలిగాను. 
క. సమరము శమంతపంచక । సమీపమున ధర్మవృత్తి. జలుప(గ నత్యు 

త్తమ లోకము సమకూటిను; । విమలాత్తుండ నైతి; నొండు వేయును నేలా? 392 
ప్రతిపదార్థం: శమంత పంచక సమీపమునన్‌= శమంత పంచకం దగ్గర; సమరమున్‌= యుద్దంలో; ధర్మవృత్తిన్‌+చలుప(గన్‌= 


న్యాయంగా చేయగా; అత్యుత్తమ లోకము= మిగుల పవిత్రమైన లోకము; సమకూటెను= సిద్దించింది; విమల+ఆత్ము(డన్‌+ 
ఐతిన్‌= నిర్మలమనస్కుడ నైనాను; ఒండు= వేరు; వేయున్‌+ఏలా?= వేయి మాటలెందుకు? 


తాత్సర్యం: శమంతపంచకం దగ్గర యుద్దం ధర్మంగా చేయగా పుణ్యలోకాలు ప్రాప్తించాయి. నిర్మల మనస్కుడ 
నైనాను. వేయి మాట లెందుకు? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 355 


క. ఎదిరి పెనగంగ6 జాలక నిదురవోవ । నొంచు తెటి(గున, విషము వెట్టించు పగిది, 

నింటం జిచ్చిడు చాడ్పున, నిట్లు సేసి; పడయుదురుగాక రాజ్య మప్పాండుసుతులు! 393 
ప్రతిపదార్థం: ఆ+పాండుసుతులు= ఆ పాండురాజు కొడుకులు; ఎదిరి పెనగంగన్‌+చాలక= ఎదుర్కొని యుద్దం చేయలేక; 
నిదుర+పోవన్‌= నిదుర పోతుండగా; నొంచు తెజంగునన్‌= బాధించే విధంగా; విషము పెట్టించు పగిదిన్‌= విషం పెట్టించిన 


విధంగా; ఇంటన్‌+చిచ్చిడు చాడ్సునన్‌= ఇంటికి అగ్గిపెట్టిన విధంగా; ఇట్టు చేసిన= ఈ విధంగా చేసి (మోసంగా కొట్టి); 
రాజ్యము= రాజ్యమును; పడయుదురుగాక!= పొందుదురు గాక! 


తాత్సర్యం: ఆ పాండురాజు కొడుకులు ఎదుర్కొని పోరాడలేక ని(ద్రించేవాడిని బాధించిన విధంగాను, విషప్రయోగం 
చేసినట్టూ - ఇంటికి అగ్గిపెట్టినట్టుగాను, ఈ విధంగా (మోసంతో) రాజ్యాన్ని పొందుదురుగాక!' 


వ. అని యంత నిలువక, 394 


ప్రతిపదార్థం: అని= అంటూ; అంతన్‌ నిలువక= అంతటితో ఆగకుండా. 


తాత్సర్యం: అంటూ అంతటితో ఆగకుండా - (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “'పాపకర్షు లయినపాండుతనూజులు | సమరధర్మ మెడలి జయము గొనుట 
గురుసుతునకు( గృపునకుం గృతవర్మ కు । దేట పటుపు నాదుమాట గాంగ. 395 


ప్రతిపదార్థం: పాపకర్ములు+అయిన= పాపాత్ములయిన; పాండు తనూజులు= పాండురాజు కుమారులు; సమరధర్మము+ఎడలి= 
యుద్ద నీతిని అతిక్రమించి; జయము+కొనుట= గెలవటాన్ని; గురుసుతునకున్‌= అశ్వత్తామకు; కృపునకున్‌= కృపాచార్యుడికి; 
కృతవర్శ్మకున్‌= కృతవర్మకును; నాదుమాట కాగన్‌= నా మాటగా; తేట+పయుపు(ము)= స్పష్టంగా చెప్పుము. 


తాత్సర్యం: 'పాపాత్ము లయిన పాండురాజు కుమారులు యుద్ద ధర్మాన్ని అతిక్రమించి జయమందిన పద్దతిని 
అశ్వత్థామ, కృప, కృతవర్మలకు స్పష్టంగా నా మాటగా తెలియజేయుము. 
కు దేవవ్రతగురుకర్ణుల । దేవసములం బాడి దొటి(గి తెగటార్దుటయున్‌ 

నీవు దలంపించి వారల । తో వెండియు నిట్టు లనుము దుర్దనదూరా! 396 
ప్రతిపదార్థం: దుర్జనదూరా!= చెడ్డవారికి దూరంగా ఉండేవాడా!; దేవవ్రత= భీష్మ; గురు= (ద్రోణాచార్య; కర్టులన్‌= కర్టులను; 
దేవసములన్‌= దేవతాసములను; పొడిన్‌+తొాఅంగి= ధర్మం తప్పి; తెగటార్చుటయున్‌= చంపటాన్నీ; నీవు తలథించి= నీవు 


జ్ఞాపకం చేసి; వారలతోన్‌= అశ్వత్థామ, కృప, కృతవర్మలతో; వెండియున్‌= ఇంకను; ఇట్టులు+అనుము= ఈ విధంగా 
చెప్పుము. 


తాత్సర్యం: పాపదూరుడా! దేవసమాను లయిన భీష్మ (ద్రోణ కర్గ్టులను ధర్మాతి[క్రమణం చేసి చంపటాన్ని నీవు 
(వారికి) జ్ఞాపకం చేసి, అశ్వత్తామ, కృప, కృతవర్ములతో ఇంకా ఇట్టా చెప్పుము. 


ఆ. కపటధర్మకంచుకంబున వెలసిరి । గాని సత్యపురుషకారపరులు 
గారు పాండుసుతులు; వారల నమ్మంగ6 । గాదు సేత గుండెకాయ యిడిన. 397 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పాండుసుతులు= పాండురాజ కుమారులు; కపట= మోసమయిన; ధర్మకంచుకంబునన్‌ వెలసిరికాని= ధర్మమనే 
కవచంతో (ముసుగుతో) ఉన్నారు కానీ; సత్యపురుషకారపరులుకారు= సత్యమైన మగటిమి కలవారు కారు; గుండెకాయ= 
గుండెకాయను (మనసును); చేతన్‌= చేతిలో; ఇడినన్‌= పెట్టినప్పటికిని; వారలన్‌ నమ్మంగన్‌ కాదు= వారలను నమ్మరాదు. 


తాత్పర్యం: పాండురాజు కుమారులు సత్య ప్రయత్నపరులుకారు. మోసపు ధర్మమనే కవచంతో (బ్రతికారు. 
అరచేతిలో గుండెకాయను తీసి పెట్టినప్పటికినీ వారిని నమ్మరాదు. 


వ. ఇది నామాట గాంజెప్పు' మని పలికె నప్పు డచ్చేరువపల్లెలవారు దన్నుం జూడ వచ్చిన నజ్జనంబులం గలయం 
గనుంగొని గాంగేయుండును గుంభసంభవుండును మొదలైన బంధుమిత్రులను లక్ష్యృణుండు లోనుంగాం 
గల కుమారులను బేరుకొని వారు మున్ను సనుటం జెప్పి, వారు సనినలోకంబ తనకు బాటిల్లుట యుగ్గడించి, 
తన దేవులును దుస్పలయు నాదిగా( గల యబలలు దాసు లేనిపిమ్మట( బొందుదురవస్టలు వాక్రుచ్చి పనవిన 
విని వారలు గన్నీరొలుక నుమ్మలికంబు గూరునుల్లంబులతో. జని; రందు6 గొంద అశ్వత్థామ ప్రముఖరథికత్రయం 
బయ్యెడ మెలంగుట యెజింగి వారలకు రాజరాజువార్త సెప్పిన వారలు సత్వరంబున నచ్చటి కరుదెంచి 
యరదంబు డిగ్గి. 398 


ప్రతిపదార్థం: ఇది= ఈ విషయం; నా మాటగాన్‌+చెప్పుము= నేను చెప్పినట్టుగా తెలుపుము; అని పలికెన్‌= అని చెప్పాడు; 
అప్పుడు= ఆ సమయంలో; ఆ+చేరువ= ఆ సమీపంలోఉన్న; పల్లెవారు= జానపదులు; తన్నున్‌+చూడవచ్చినన్‌= తనను 
(దుర్యోధనుడిని) చూడరాగా; ఆ+జనంబులన్‌+కలయన్‌+కనుంగొని= ఆ జనులను బాగుగా చూచి; గాంగేయుండును= 
భీష్ముడును; కుంభ సంభవుండును= (దోణుండును; మొదలైన బంధుమి(తులును; లక్ష్మణుండు లోనుగాగల కుమారులను= 
లక్ష్మణుడు మొదలైన కుమారులను; పేరుకొని= పేర్కొని; వారు మున్ను చనుటన్‌+చెప్పి= వా రంతకు ముందుగానే 
చనిపోవటాన్ని తెల్పి; వారు చనిన లోకంబు+ఆ= వారువెళ్ళిన లోకమే; తనకున్‌+పాటిల్లుట ఉగ్గడించి= తనకూ సిద్దించుటను 
చెప్పి; తన దేవులును, దుస్ఫలయున్‌ ఆదిగాన్‌+కల ఆబలలు= తనరాణులు, తోడబుట్టువగు దుస్సల మొదలైన ఆడవారు; 
తాను లేని పిమ్మటన్‌= తానులేకున్న తరువాత; పొందు దురవస్థలు= అనుభవించే కష్టాలను; వా(క్రుచ్చి= చెప్పి; పనవినన్‌ 
విని= దుఃఖించగా విన్నవారై; వారలు= ఆ జానపదులు; కన్నీరు+ఒలుకన్‌= కళ్ళలో నీరు చిందగా; ఉమ్మలికంబు కూరు+ 
ఉల్లంబులతోన్‌= దుఃఖంనిండిని మనసులతో; చనిరి= వెళ్ళారు; అందున్‌= వారిలో; కొందణు= కొంతమంది; అశ్వత్థామ 
ప్రముఖ= అశ్వత్థామ మొదలైన ముఖ్యులయిన; రథికత్రయంబు= సేనానులు ముగ్గురు; ఆ+ఎడన్‌+మెలంగుటన్‌= ఆ 
ప్రాంతంలో తిరుగుతూ ఉండటం; ఎజీంగి= తెలిసి; వారలకున్‌= ఆ రథిక (త్రయానికి; రాజరాజు= దుర్యోధనుడి; వార్త= 
విషయం; చెప్పినన్‌= చెప్పగా; వారలు= ఆ రథికులు; సత్వరంబునన్‌= వేగంగా; అచ్చటికిన్‌+అరుగుదెంచి= ఆ చోటునకు 
వచ్చి; అరదంబులు డిగ్గి= తేరులు దిగి. 


తాత్సర్యం: (దుర్యోధనుడు సంజయుడితో) “ఈ చెప్పేది నా మాటలుగా చెప్పుము” అన్నాడు. ఆ సమయాన 
అక్కడకు దగ్గరగా ఉండే జనపదాలలోని వారంతా తనను చూడడానికై రాగా వారినంతా తేరిపారచూచి, భీష్మద్రోణాది 
ముఖ్యులైన బంధుమిత్రులను, లక్ష్మణుడు మొదలయిన కుమారులను తలచుకొని వారంతా ముందుగా చనిపోవటాన్ని 
తెలిపి, వారు పోయిన లోకాలు తనకు కూడా సిద్ధిస్తాయని చెప్పి, తన రాణులు, దుస్సల మొదలయిని స్త్రీలు. తాను 
లేని తరువాత పొందే కష్టాలను తెలిపి దుఃఖించగా వారు కన్నీటితో కుములుతున్న మనసులతో వెళ్ళారు. వారిలో 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 357 


కొంతమంది అశ్వత్హామ మొదలయిన ముఖ్య సేనానులు ముగ్గురూ ఆ ప్రాంతంలో తిరగటాన్ని విని, వారి కా 
రాజరాజు స్థితిని తెలుపగా వా రతివేగంగా ఆ చోటికి వచ్చి తమ రథాలు దిగి. 


కృప కృతవర్మాశ్వత్ధానులు దుర్యోధనుం జేరి విలసించుట (సం. 9-64-3) 


(ఈక 


కడుబెట్టిదం బగు గాలిచేం గూలిన | మహనీయసాలభూరుహము పోల్కిం 
బ్రబలకిరాతమార్గణములC ద్రెళ్ళిన | రాజితవన్యవారణము మాడ్కిం 

గల్పాంత వాయుసఖస్సురణంబున । నివిరి పోయిన మహార్ధవము కరణి 
గాలపర్యయమున( దూలి మేదినిమీందం । బడిన పూర్ణేందు బింబంబు పగిది. 


తే. దుఃస్టుడై యుండియును నొప్పు దొరు(గకున్న । యన్న రేశ్వరు. గనుంగొని యడలు నెడల 
తోడ మేనులు దూలంగ6 దొట్రుపడుచు( । జేరి యాతని చుట్టు వాసీను లైరి. 399 


ప్రతిపదార్థం: కడు బెట్టిదంబగు గాలిచేన్‌= మిక్కిలి భయంకరమైన గాలి మూలంగా; కూలిన= పడిపోయిన; మహనీయ= 
గొప్పదైన; సాలభూరుహము పోల్కిన్‌= మద్ది చెట్టుమాదిరిగను; ప్రబల= బలవంతులైన; కిరాతమార్గణములన్‌= బోయవారి 
బాణములవలన; (తైళ్ళిన= పడిన; రాజిత= అందమైన; వన్యవారణము మాడ్కిన్‌= అడవి ఏనుగువలెను; కల్ఫాంత= 
ప్రళయకాలమునందలి; వాయుసఖ= అగ్ని యొక్క; స్ఫురణమునన్‌= విజృంభణంతో; ఇవిరిపోయున= ఎండిపోయినవరిటి; 
మహార్లవము కరణిన్‌= పెను సంద్రము మాదిరిగను; కాలపర్యయమునన్‌= కాలం మారటంచేత; తూలి= తూలిపోయి; 
మేదినిమీందన్‌+పడిన= భూమి మీదపడిపోయిన; పూర్ణ+ఇందు బింబంబు పగిదిన్‌= నిండు చందురుడి మాదిరిగను; 
దుఃస్టుడైఉండియును= దుఃఖంలో ఉన్నవాడై కూడా; ఒప్పు= సాగసు(శోభ); తొరు(గ కున్న= తొలగిపోకుండా ఉన్నట్టి; 
ఆ+నరేశ్వరున్‌+కను(గొని= ఆ రాజరాజును చూచి; అడలు= బాధనొందు; ఎడల తోడన్‌= గుండెలతో; మేనులు= శరీరాలు; 
తూలంగన్‌= తూలిపోగా; తొ(ట్రుపడుచున్‌= తడబడుతూ; చేరి= ఆ చోటు చేరి; అతని చుట్టున్‌= అతడి చుట్టూరా; 
ఆసీనులు+ఐరి= కూర్చున్నారు. 


తాత్సర్యం: మిక్కిలి పెనుగాలికి కూలి పడిపోయిన మద్దిచెట్టువలెను, బలవంతులయిన బోయల బాణాల దెబ్బలకు 
పడిపోయిన అడవి ఏనుగు వలెను, ప్రళభయకాలంలోని అన్నివలన ఎండిపోయిన పెనుసంద్రంవలెను, కాలం 
తలక్రిందులు కావటంచేత తూలిపోయి భూమిమీద పడిన నిండు చందురుడివలెను, దుఃఖితుడై కూడా శోభ 
తొలగకుండా ఉన్న ఆ రాజరాజును చూచి దుఃఖంతో అదురుతున్నట్టి గుండెలతో కూడి, తూలిపోయే శరీరాలు 
వణకుతుండగా ఆ దుర్యోధనుడి చుట్టూ కూర్చున్నారు. 


విశేషం: అలం: మాలోపము. 
వ. ఆసీనులైన యెడ నగ్గురుసుతుండు. 400 


బఆబదార్థిం: ఆన = స 09; ౪+ సుతుండు= ఆ అశ్శత్తామ. 
ప్రతిపదార్థం: ఆసీనులైన ఎడన్‌= కూర్చున్న సమయంలో; ఆ+గురుసుతుండు శ్వత్తామ 


తాత్సర్యం: ఆ కృపకృతవర్మాశృ్వత్తామలు కూర్చోగా, వారిలో అశ్వత్థామ. (తరువాతి పద్యంతో అన్వయం). 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. 'అక్కట! యెప్లుం బల్వురు ధరాధిపతుల్‌ గొలువంగ నుండు నీ 
వొక్కరు( డున్నవా(డవు; మహోన్నత్రపీఠ మలంకరించు నిన్‌ 
దెక్కలి. దాంకి ధాత యిల ద్రెళెడునట్లుగం జేసి; నీబలం 
బెక్కడం బోయె? సైన్యపతు లేరొకొ యిక్కడ రారు? భూవరా! 401 


ప్రతిపదార్థం: భూవరా!= ఓ రాజా!; అక్కట!= అయ్యో!; ఎవ్లున్‌= అన్ని సమయాలలోనూ; పల్వురు= చాలామంది; ధరాధిపతుల్‌= 
రాజులు; కొలువంగన్‌= సేవించగా; ఉండు నీవు= ఉండే నీవు; ఒక్కరుడు+ఉన్న వాండవు= ఒక్కడవే ఉన్నావు; మహా+ఉన్నత 
పీఠము+అలంకరించు= మిక్కిలి ఎత్తైన గద్దెపై అందంగా కూర్చుంటూ ఉండే; నిన్‌= నిన్ను; తెక్కలి తాంకి= మోసంగా 
ఎదుర్కొని; ధాత= విధి; ఇలన్‌= భూమిమీద; త్రెళ్ళెడునట్లుగన్‌+చే సెన్‌= పడేటట్టుగా చేశాడు; నీ బలంబు+ఎక్కడన్‌+పోయెన్‌?= 
నీ శక్తి ఎటు పోయింది?; ఇక్కడన్‌= ఈ చోటికి; సైన్యపతులు= సేనా నాయకులు; ఏల+రారు+ఒకొ?= ఎందుకు రావటం 
లేదు? 


తాత్సర్యం: 'ఓ రాజా! అన్ని సమయాలలోనూ పెక్కురాజులు సేవించగా ఉండే నీవు, ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు. 
మహోన్నతమైన గద్దెను అలంకరిచే నిన్ను విధి మోసంగా తాకి భూమిపై పడేటట్టుగా చేశాడు. నీబలం అంతా 
ఎక్కడకు పోయింది? సేనాపతులు రారేమి? 


తే. కడలుకొనం జుట్టు. బట్టెడు గొడుగు లెవ్వి? । యెసక మెసంగంగ సీవురు లేల పట్ట 

రంగమున? నాననంబున నవని ధూళి । గదిరె; జలక మే లాడవు కౌరవేంద్ర? 402 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కురురాజా!; కడలుకొనన్‌= అతిశయంగా; చుట్టును= నీ చుట్టూ; పట్టెడు= పట్టుకొనే; 
గొడుగులు+ఏవి?= గొడుగులు ఏవి?; ఎనకమెస(గంగన్‌= మిక్కిలిగా (అతిశయంగా); సీవురులు= వింజామరలు; ఏల 


పట్టరు?= ఎందుకు పట్టుకోరు?; అంగమునన్‌= ఒంటిమీద; ఆననంబునన్‌= ముఖాన; అవనిధూళి= భూమిమీద దుమ్ము; 
కదిరెన్‌?= ఉన్నది; జలకము= స్నానం; ఏల+ఆడవు?= ఎందుకు చేయవు? 


తాత్సర్యం: ఓ కౌరవేంద్రా! ఎల్లవేళలా నీ చుట్టూ పట్టుకొనే గొడుగు లేవి? అతిశయ మైన వింజామరలను ఎందుకు 
పట్టుకోరు? ఒడలిమీద, ముఖాన దుమ్ము ఉన్న దేమి? స్నాన మెందుకు చేయవు? 


చ. అనిమిషవాహినీ తనయు. డస్త్ర గురుండును నీకు నెప్పడుం 
గనువెలు€ గై చరింతురు వికర్ణుడు దుస్ససేనుండున్‌; 
నిను నొకయప్పు( బాయ రవినీతు లొకో నృప! వార లెల్ల నె 
మ్మనమున శంక లేక యొకమాటును నిక్కడం జేర రెవ్వరున్‌. 403 


ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా! అనిమిష వాహినీ తనయుండు= గాంగేయుడు (దేవనది తనయుడు); అస్త్రగురుండును= 

ధనురాచార్యుడును; ఎప్పుడున్‌= అన్ని సమయాలలో; నీకున్‌ కనువెలుై చరింతురు= ఎల్లవేళలా నీకు కంటివెలుగుగా 

తిరిగేవారు; వికర్ణుడు, దుస్ఫసేను(డున్‌= వికర్ల, దుళశ్ళాసనులు; నినున్‌= నిన్ను; ఒకయప్టున్‌+పాయరు= ఒక్క పర్యాయంకూడా 
ac) ac] 

వదలివెళ్ళరు; వారలు+ఎల్లన్‌ అవినీతులొకో?= వారు దుర్నీతులా?; నెమ్మనమునన్‌ శంకలేక= మనసులో అనుమానించకుండా 

(చెప్పుము); ఒకమాటును= ఒక మారుకూడా; ఇక్కడన్‌= ఈ చోట; చేరరు= చేరినారు కారు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 359 


తాత్సర్యం: భీష్మ ద్రోణులు అన్ని వేళలలోనూ నీకు కంటికి వెలుగుగా తిరిగేవారు. వికర్హ దుశ్చాసనులు నిన్నెపుడూ 
వదలి ఉండరు. వారంతా నీతి బాహ్యులా? ఓ రాజా! వారు ఎవరు కానీ ఇక్కడ ఒక పర్యాయం కూడా చేరకున్నారే! 
నీ మనసులో అనుమానం లేకుండా (వారిని గూర్చి) చెప్పుము. 


క నీయెడం జంచల యయ్యెను । శ్రీ యెవ్వరి నచలనృత్తి. జెందెడు విధి య 
ట్లై యున్నవారి నిట్టులు । సేయండె? యే నింక నేమి సేయుదు నధిపా! 404 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! నీ+ఎడన్‌= నీయందు; శ్రీ= లక్ష్మి చంచల+అయ్యెను= అస్థిరయెనది; అచలవృత్తిన్‌= 


స్థిరంగా; ఎవ్వరిన్‌= ఎవరి యెడ; చెందెడున్‌= చేరునో; నిధి= దైవం; అట్టెఉన్న వారి నిట్టులు= ఆ విధంగా ఉన్న వారినీ విధంగా 
(అనగా ఐశ్వర్యవంతులను విధి ఈ విధంగా); చేయండె?; ఏను+ఇంకన్‌+ఏమి చేయుదున్‌?= నే నింక ఏమి చేయగలను? 


తాత్సర్యం: నీపట లక్ష్మి అస్టిరయైనది. మరెవ్వరి వద్ద స్టిరపడబోతున్నదో? విధి సంపదగలవారిని లేనివారినిగా 
fr | @థ — ఈత ® 
చేయదా? ఓ రాజా! నే నింక ఏమి చేయగలను? 


తే. అని విలాపంబు సేసిన విని విభుండు । గన్ను(గవ నశ్రు లురలంగ6 గరపుటముల. 
దుడిచికొనుచు డగ్గుత్తి దొడరు నెలుంగు । నెట్టకేలకు నూల్మొల్సి యిట్టు లనియె. 405 


ప్రతిపదార్థం: అని విలాపంబు చేసినన్‌= అని దుఃఖించగా; విని= విన్నవాడై; విభుండు= రాజయిన దుర్యోధనుడు; 
కన్నుంగవన్‌= రెండుకళ్ళలో; అ(శులు+ఉరులంగన్‌= నీరు దొర్లగా; కరపుటములన్‌= దొప్పలవంటి చేతులతో; తుడిచికొనుచున్‌= 
తుడిచివేసికొంటూ; డగ్గుత్తిన్‌= బొంగురుపోయిన గొంతు; తొడరు= కలుగు; ఎలుంగున్‌= కంఠస్వరాన్ని; ఎట్టకేలకున్‌= 
తుదకు; నూల్కొల్సి= సరిచేసి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అశృత్తామ ఆ విధంగా దుఃఖించగా, రాజు కన్నీళ్ళు దొర్హుతుండగా చేతులతో తుడిచికొంటూ 
గద్గదికమైన కంఠస్వరాన్ని సరిచేసికొని ఇట్టా అన్నాడు. 
Vas న్‌ 3 


క, “మనుజులకు నిట్టిచందము । మును ధాత సృజించినది; ప్రమోదము ఖేదం 
బున వచ్చును బర్యాయం । బున; దీని నెబుంగవలదె పురుషుం డనఘా!; 406 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; మనుజులకున్‌= మానవులకు; ఇట్టి చందము= ఈ స్థితి; మును= ఇదివరకే; ధాత 
సృజించినది= విధి (బ్రహ్మ) కల్పించిఉన్నదే; ప్రమోదము= సంతోషం; ఖేదంబును= దుఃఖమూ; పర్యాయంబునన్‌= ఒకదాని 
వెంట నొకటి; వచ్చును= కలుగుతాయి; పురుషుండు= మానవుడు; దీనిన్‌ ఎజుంగ వలదె?= దీనిని తెలియవద్దా? 


తాత్సర్యం: పుణ్యాత్మా! ఈ స్థితిని మానవులకు విధాత ఇదివరకే నిర్ణయించాడు. సుఖ దుఃఖాలు పర్యాయంగా 
కలుగుతాయి. దీనిని మానవుడు తెలిసికొనవద్దా?' 


వ. అని యారథికవరుల నాలోకించి. 407 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఆ రథిక వరులన్‌= ఆ సైనిక ఢ్రేష్టులను; ఆలోకించి= చూచి. 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: దుర్యోధనుడు ఈ విధంగా పలికి, ఆ ముగ్గురినీ చూచి. 


సీ.  'పయిపయి నెంత లాపదలు వచ్చిన నైన । నుత్సాహ మెడలక యుద్ద మరులు 
సేడ్పడునట్లుగాం జేసిడి బంధులు । మిత్రులు సోదరుల్‌ పుత్రులట్లు 
బలసమేతంబు భండనంబునం ద్రుంగ । నొక్కండు నిల్దుట యొప్పు నెట్లు? 
మద్దాహువీర్యంబు మహిత ధైర్యంబును | దలమున్మలైన సధర్మవృత్తి 


తే. సంగరంబు సేయం జాలక శత్రు లిట్లు । నొంప సద్గతి వడయుట సొంపు గాదె 
యదియు. గాక విద్విషులచే నాజి. బడక | యుండ మిము. గాంచునమ్మేలు నొదవె నాకు. 408 


ప్రతిపదార్థం: పయిపయిన్‌= ఒక దానిమీద ఇంకొకటిగా; ఎంతలు+ఆపదలు= ఎంతటి కష్టాలు; వచ్చినన్‌= వచ్చినను; ఐనన్‌= 
అయినప్పటికిని; ఉత్సాహము= ధైర్యం; ఎడలక= సడలిపోకుండా; యుద్దము= యుద్ధమును; అరులు= వైరులు; చేడ్పడునట్టుగాన్‌= 
నాశమయ్యేటట్టుగా; చేసెడి బంధులు మిత్రులు, సోదరుల్‌, పుత్రులు= చేసే బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, 
కుమారులును; అట్టు= ఆ విధంగా; బలసమేతంబుగాన్‌= సేనతో కూడా; భండనంబునన్‌= యుద్దంలో; (త్రుంగన్‌= 
నశించగా; ఒక్క(డు నిల్చుట= ఒకడు మాత్రము నిలిచి యుండటం; ఎట్టు= ఏ విధంగా; ఒప్పున్‌= తగును?; 
మత్‌+బాహువీర్యంబున్‌= నా భుజబలమూ; మహిత ధైర్యంబును= మహిమగల శక్తీ, తలమున్కలు+ఐనన్‌= అధికంగా కాగా; 
సధర్మవృత్తిన్‌= న్యాయంగా; సంగరము చేయన్‌+చాలక= యుద్దం చేయలేక; శత్రులు+ఇట్టు నొంపన్‌= వైరులు ఈ విధంగా 
బాధించగా; సద్గతి పడయుట= పుణ్యగతనిని పొందటం; సొంపు+కాదె= సొగసుకదా!; అదియున్‌+కాక= అంతేకాక; విద్విషుల 
చేన్‌= వైరులవలన; అనిన్‌= యుద్దంలో; పడకజండెన్‌= పడిపోకుండా ఉండగా; మిమ్మున్‌+కాంచు= మిమ్ములను చూచే; 
ఆ+మేలు= ఆ అదృష్టం; నాకున్‌+ఒదవెన్‌= నాకు కలిగింది. 


తాత్పర్యం: ఒక దానిమీద మరొకటిగా ఎంతటి ఆపదలు వచ్చినా ధైర్యం వదలకుండా యుద్దం చేసి శత్రువులను 
హతమార్చే బంధువులు, స్నేహితులు, కుమారులు, సోదరులు, సైన్యంతో కూడా ఆ విధంగా యుద్ధంలో చనిపోగా 
ఒక్కడు మాత్రం బ్రతికి ఉండటం ఒప్తునా? నా భుజబలం, ధైర్యం తలమున్కలైనాయి. ధర్మబద్దంగా శత్రువులు 
యుద్ధం చేయలేక ఈ విధంగా బాధించగా పుణ్యగతిని పొందటం సొగసు కదా! కానీ, శత్రువులచేత యుద్ధరంగంలో 
చనిపోకుండా ఉన్న మిమ్ములను చూచే అదృష్టం నాకు దక్కింది. 


చ. వినుడు మహానుభావుం డగు విష్ణు నెలింగి యెలింగి యే మిముం 

గొని వెజ పేది కాదె పగకుం దలకొంట; జయంబు గోరి మీ 

రును బలశౌర్య సంపదనురూపముగా. బొగడొందు భంగులం 

బెనంగితి; రేమి సేయుదురు బెట్టిదు డై విధి తప్ప జూచినన్‌? 409 
ప్రతిపదార్థం: వినుండు= మీరు వినండి; మహానుభావుడుగ విష్ణున్‌= గొప్పవాడైన విష్ణుమూర్తిని; ఎజింగి ఎటింగి= తెలిసి 
తెలిసి; ఏన్‌= నేను; మిమున్‌+కొని= మిమ్ము స్వీకరించి; వెజపు+ఏదికాదె= భయములేకుండా కదా; జయంబున్‌+కోరి= 
విజయమును ఆశించి; పగకున్‌+తలకొంటిన్‌= వైరానికి పూనుకొన్నాను; మీరును= మీరుకూడా; బలశౌర్యసంపదనురూపముగా= 
శక్తీ వీరత్వమూ అనే సంపదకు తగినట్టుగా; పొగడొందుభంగులన్‌= పొగడ్తలు పొందే విధంగా; పెనంితిరి= యుద్దం చేశారు 
(అయినను); విధి= దైవం; బెట్టిదుండు+ఐ= (క్రూరుడై; తప్పన్‌+చూచినన్‌= వేరుగా తలంచితే; ఏమి చేయుదురు?= ఏమి 
చేయగలరు? 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 361 


తాత్పర్యం: మహానుభావుడైన విష్ణుమూర్తిని తెలిసితెలిసీ మిమ్ముగొని భయమును వదలి జయం ఆశించి పూనుకొన్నాను. 
మీరు కూడా బలశౌర్య సంపదలకు తగినట్టుగా కీర్త నీయంగా యుద్దం చేశారు. అయినా దుర్విధి బలవంతుడై 
వేరుగా చూచినపుడు మీ రేమి చేయగలరు? 


వ. వగవ కుండుం' డని యేం బొదలోనం బొంచి యున్నది మొదలుగ గదాయుద్ధంబు పొడి విడిచి వడముడి 
పుడమిటేనిం బడవైచి తలదన్నుట తుదిగా నైన వృత్తాంతం బెల్ల నప్పు దారథికవరులకు. దేటపడం బలికిన 
విని పాండవుల దెస నీసును రోసంబు నెత్తి గురునందనుం డరుణాననుం డగుచు నవుడు గఅచి 
కఠినాక్షరకలితంబు గా నక్కౌరవేశ్వరున కి ట్లనియె. 410 


ప్రతిపదార్థం: వగవక+ఉండుండు= దుఃఖించకుండా ఉండండి; అని= అంటూ; పొదలోనన్‌+పొంచి ఉన్నది మొదలుగన్‌= 
పొదలోపల దాగికొని ఉండటం మొదలుగా; గదాయుద్దంబుపాడిన్‌= గదాయుద్ద ధర్మమును; విడిచి= వదలి; వడముడి= 
భీమసేనుడు; పుడమి+టేనిన్‌+పడవైచి= రాజునునేలపై పడద్రోసి; తలన్‌+తన్నుట తుదిగాన్‌+ఐన= తలను దన్నటం వరకు 
అంతటినీ; అప్తుడు+ఆ రథికవరులకున్‌= ఆ సమయాన ఆ సేనా నాయక శ్రేష్టులకు; తేటపడన్‌+పలికినన్‌= తెలిసేటట్లు 
చెప్పగా; విని= విన్నవారై; పాండవులదెసన్‌= పాండవుల మీద; ఈసును= ఈర్ష్యయు; రోసంబున్‌+ఎత్తి= కోపం కలిగి; 
గురునందనుండు+అరుణ+ఆననుండు+అగుచున్‌= అశ్వత్చామ ఎ(ర్రనైన ముఖం కలవాడౌతూ; జొడుగలఅచి= పెదవిని 
నొక్కిపట్టుకొని; కఠినాక్షర కలితంబుగాన్‌= తీవ్రమైన మాటలతో కూడినవిగా; ఆ+కౌరవేశ్వరునకున్‌+ఇట్టనియెన్‌= ఆ 
కౌరవరాజయిన దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దుఃఖపడవద్దు' - అని సంజయుడు పొదలో దాగికొని ఉన్నప్పటినుండి గదాయుద్దంలో న్యాయం వదలి 
భీముడు దుర్యోధనుడిని (క్రిందపడదోసి తలను తన్నుట తుదిగా సాగిన విషయాన్నంతటినీ ఆ రథిక శ్రేష్టులకు 
స్పష్టంగా తెలిసేటట్టుగా చెప్పగా విని పాండవుల ఎడ అసూయ, కోపం కలిగి అశృత్తామ ముఖం జేగురు రంగు 
కలది కాగా (క్రిందిపెదవిని నొక్కి కరచిపట్టికొని తీక్షణమగు మాటలతో ఆ కౌరవరాజుతో ఇట్టా అన్నాడు. 


ఉ. “పాండవ లట్లు మజ్జనకు( బాపవిధి( దెగం జూచినప్పడుం 
జండతర ప్రకోపము నసహ్యపు శోకము నిట్లు చిత్త మొం 
డొండ( గలంప నే నిపుడ యొక్కండు. దక్కక యుండ వారి ను 
ద్దండ మదస్త్రవహ్ని( బరిదగ్గుల( జేయక యెట్టు లుండుదున్‌? 411 


ప్రతిపదార్థం: పాండవులు+అట్టు= పాండవులు ఆ విధంగా; మత్‌+జనకున్‌= నా తండ్రిఅయిన ద్రోణుడిని; పాపవిధిన్‌= 
చెడుమార్గంతో; తెగన్‌+చూచినప్పుడున్‌= చనిపోయేటట్టుగా చేసినప్పుడును; చండతరప్రకోపమున్‌= తీవ్రమైన కోపమును; 
అసహ్యపు శోకము= భరించరాని దుఃఖమును; ఇట్టు= ఈ విధంగా; చిత్తమున్‌= మనసును; ఒండొండన్‌= ఒకటొకటిగా; 
కలంపన్‌= చీకాకు పరచగా; నేను= నేను; ఇపుడు= ఇప్పుడే; ఒక్కడున్‌ తక్కక ఉండన్‌= ఒకడు కూడా మిగుల కుండా; 
వారిన్‌= పాండవులను; ఉద్దండ= భయంకరమైన; మదస్ర్రవహ్నిన్‌= నా బాణాగ్నిచేత; పరిదగ్దులన్‌+చేయక= బాగా కాల్చకుండా; 
ఎట్టులు+ఉండుదున్‌= ఏ విధంగా ఉండగలను. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'పాండవులు ఆ విధంగా నా తండ్రిని దుర్మార్గంగా చంపినప్పుడుకూడా, తీవ్రమైన కోపాన్ని, భరించరాని 
దుఃఖాన్ని ఒకటొకటిగా ఈ విధంగా మనసును కలత పెట్టవు. ఇప్పుడే ఒక్కడు కూడా మిగులకుండా వారిని 
(పాండవులను) భయంకరమైన నా బాణాగ్నిచేత పూర్తిగా దహించక ఏ విధంగా ఉండగలను? 


తే. వినుము సత్యంబు వల్కెద మనుజనాథ! । యడరి యందటి( బాంచాలు రాదిగాంగ6 
గలుగు బాంధవమిత్ర సంఘములతోడం । గూడ నేం డిదె కృష్ణుండు సూడ ద్రుంతు. 412 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ రాజా!; సత్యంబు పల్కెదన్‌ వినుము= నిజమే చెపుతున్నాను వినుము; అడరి= అతిశయించి; 
పాంచాలురు+ఆదిగాయగన్‌= పాంచాలురు మొదలుగా; అందజన్‌= అందరినీ; కలుగు= ఉన్నట్టి; బాంధవ మిత్ర సంఘంబు 
తోడన్‌= బంధు మిత్ర సమూహంతో; కూడన్‌= కలియగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; చూడన్‌= చూస్తుండగా; నేడు= ఈ 
దినం; ఇదె= ఇదిగో; (తుంతున్‌= చంపుతాను. 


తాత్సర్యం: ఓ రాజా! నేను నిజమే చెప్పుతున్నాను వినుము. విజృంభించి పాంచాలురు మొదలుగా ఉన్నట్టి 

బంధుమిత్ర సమూహమును శ్రీకృష్ణుడు చూస్తూండగా ఇదిగో నేడు హతమారుస్తాను. 

వ. పనుపు' మనిన హృష్టుందై యజ్ఞనపతి గృపాచార్యుం గనుంగొని యొక్క కలశంబున జలంబు నినిచికొని 
రమ్మనుటయు, నమ్మహీసురవరుండు దమ్ముం జూడ వచ్చి యచ్చట నున్న సమీపాశ్రమమునికుమారులం 
బ్రార్థించి యొక్కకలశంబు దెప్పించి దానిం దోయపూర్ణంబు( గావించి తెచ్చిన. 413 

ప్రతిపదార్థం: పనుపుము= ఆజ్ఞాపింపుము; అనినన్‌= అనగా; హృష్టుండు+ఐ= సంతోషమంది; ఆ+జనపతి= ఆ రాజైన 

దుర్యోధనుడు; కృపాచార్యున్‌+కనుంగొని= కృపాచార్యుడిని చూచి; ఒక్క కలశంబునన్‌= ఒకపా(త్రలో; జలంబున్‌= నీటిని; 
నినిచికొని= నింపుకొని; రమ్మునుటయు= రావలసినదని కోరగా; ఆ+మహీసూరవరుండు= ఆ బ్రాహ్మణ్రేష్ణుడు; తమ్మున్‌+ 
చూడవచ్చి= తమను చూడటానికై వచ్చిన; అచ్చటన్‌+ఉన్న= ఆ చోటులోనుండే; సమీప= దగ్గరి; ఆశ్రమ ముని కుమారులన్‌+ 


ప్రార్థించి= తపోవనంలోని బుషికుమారులను ప్రార్థించి; ఒక్కకలశంబు తెప్పించి= ఒక పాత్రను తెప్పించుకొని; దానిన్‌+ 
తోయపూర్షంబు కావించి తెచ్చినన్‌= దానిని నీటితో నింపి తీసుకొనిరాగా. 


తాత్పర్యం: (అశ్వత్థామ) ఆజ్ఞాపింపు' మనగా ఆ రాజు సంతోషించి కృపాచార్యుడితో ఒక చెంబునిండా నీరు 
తెప్పించు మన్నాడు. ఆ బ్రాహ్మణుడు తమను చూడవచ్చిన - అక్కడకు సమీపాన ఉన్న మున్యాశ్రమంలోని 
మునికుమారులను ప్రార్థించి ఒక కలశాన్ని తెప్పించి దాని నిండా నీరు తీసికొని రాగా. 


చ. అతనికి నెమ్మి నిట్లనియె నమ్మనుజేంద్రుండు 'నీవు వేగ మం 

చితముగ ద్రోణపుత్రు నభిషిక్తుని. జేయుము ప్రీతి మచ్చమూ 

పతియంగ భూసురుండు నృపుపంపున( గయ్యముసేంత లోకవి 

శ్రుత మగుధర్మ మట్లగుటం జూవె యొనర్జెద నవ్విశేషమున్‌.' 414 
ప్రతిపదార్థం: ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ రాజు దుర్యోధనుడు; అతనికిన్‌= ఆ కృపుడితో; నెమ్మిన్‌= ప్రీతితో; ఇట్టు+అనియెన్‌; 
నీవు; వేగము= శీఘ్రంగా; అంచితముగన్‌= ఒప్పుగా; ద్రోణపుత్రున్‌= అశ్వత్తామను; ్రీతిన్‌= ఇష్టంతో; మత్‌+చమూపతియున్‌+ 
కాన్‌= నా సేనాపతిగా; అభిషిక్తునిన్‌= అభిషేకించబడినవాడినిగా; చేయుము; భూసురుండు= (బ్రాహ్మణుడు; నృపు పంపునన్‌= 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 363 


ఆ రాజాజ్ఞతో; కయ్యము+చేంత= యుద్దం చేయటం; లోకవిశుతము+అగు ధర్మము= జగ(త్రసిద్దమైన ధర్మం; అట్టు+అగుటన్‌+ 
చూవె= అందుచేతనే సుమా!; ఆ విశేషమున్‌= (బ్రాహ్మణుడిని సేనాపతిని అభిషేకించటం అనే విశేషాన్ని; ఒనర్చెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: ఆ దుర్యోధనుడు కృపునితో ఇట్టా అన్నాడు: 'వెంటనే నీవు ద్రోణుడి కుమారుడిని నాసేనా నాయకుడుగా 
పీతితో అభిషేకించుము. (బ్రాహ్మణుడు రాజాజ్ఞమెయి యుద్దం చేయటం లోకప్రఖ్యాతమైన ధర్మం. అందువలన 
ఆ విశేషమైన పనిని చేస్తాను. 


వ. అనవుడు నతండు సంప్రీతుం డై యగ్గురునందనునకు సేనాధిపత్యాభిషేకం బాచరించిన. 415 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతండు సంప్రీతుండు+ఐ= అతడు ఆనందించి; ఆ+గురునందనునకున్‌= అశ్వత్థామకు; 
సేనాధిపత్య+అభిషేకంబున్‌+ఆచరించినన్‌= సేనాధిపతిగా అభిషేకం చేయగా. 


తాత్సర్యం: అనగా విని కృపుడు సంతోషించి అశృత్త్సామను సేనాధిపతిగా అభిషేకించగా. 


ఉ. ఆ రథికోత్తముం డధికహర్షము( బొందుచు నమ్మహీశ్వరున్‌ 

గారవ మొప్పం గ్రుచ్చి యితిగౌంగిటం జేర్తి యుదాత్తసింహనా 

దారవ ముల్లసిల్లంగం బ్రియంబుమెయిం గృప యాదవోత్తముల్‌ 

Fe 

సేరి కెలంకులం జనంగ. జెచ్చెర నేగె నుదగ్రమూర్తి యై. 416 
ప్రతిపదార్థం: ఆ రథిక+ఉత్తముండు= ఆ సేనానాయక శ్రేష్టుడు - అశ్వత్థామ; అధిక హర్షమున్‌+పొందుచున్‌= మిక్కిలి 
సంతోషిస్తూ; ఆ+మహీశ్వరున్‌= ఆ దుర్యోధనుడిని; గారవము+ఒప్పన్‌= గౌరవం తగునట్టుగా; (కుచ్చి ఇజికౌంగింటన్‌+చేర్చి= 
గట్టిగా హత్తుకొని కౌగిలో చేర్చుకొని; ఉదాత్త= పెద్ద; సింహనాదా రవము= సింహగర్జనం; ఉల్లసిల్లంగన్‌= ఒప్పగా; ప్రియంబుమెయిన్‌= 
ప్రీతితో; కృప= కృపుడును; యాదవ+ఉత్తముల్‌= యాదవ ముఖ్యులు; చేరి= కూడి; కెలంకులన్‌+చనంగన్‌= ప్రక్కల వెళ్ళగా; 
ఉద(గ్రమూర్తిఐ= భయంకర మూర్తిగా; చెచ్చెరన్‌+ఏలాన్‌= వెంటనే వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ సేనాని చాలా సంతోషంతో ఆ రాజును గౌరవంతో బిగియార కౌగిలించుకొని గొప్పదైన సింహనాదం 
ఒప్పగా ప్రీతితో కృపుడూ, యాదవ ప్రముఖులూ ్రక్కలలో చేరి నడవగా భయంకరమూర్తి అయి వెంటనే వెళ్ళాడు. 


వ. ఇట్లశ్వత్థామ కృప కృతవర్ములును మహోద్యోగంబున. 417 
ప్రతిపదార్థం: ఇట్టు+అశ్వత్థామ, కృప కృతవర్ములును= ఈ విధంగా అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ; మహా+ఉద్యోగంబునన్‌= 
పెను ప్రయత్నంతో. 

తాత్పర్యం: ఈ విధంగా అశ్వత్తామా, కృపుడూ, కృతవర్మా గొప్పదైన ప్రయత్నంతో - (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క్ర అరినిరవశేషనిరసన । పరమానంద ప్రచరిత పాండవ పుత్రో 
త్మర బాంధవనికర పరి । స్పురణాఢ్య తదీయశిబిరమున కభిముఖు లై. 418 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అరి నిరవశేష నిరసన= శత్రువుల నిళ్ళేష నిరసనం (నాశనం) చేత; పరమ+ఆనంద (ప్రచరిత= గొప్ప సంతోషం 
కలిగి ఉన్న; పాండవ - పుుత్ర+ఉత్కర= పాండవుల కుమారుల సమూహముయొక్కయు; బాంధవ - నికర= చుట్టాల 
సమూహం యొక్కయు; పరిస్ఫురణ= విజృంభణంచేత; ఆధఢ్య= సంపన్నమైన; తదీయ= వారిదైన; శిబిరమునకున్‌= గుడారమునకు; 
అభిముఖులు+ఐ= ఉన్ముఖులై. 


తాత్పర్యం: శత్రువులను నిళ్ళేషంగా కూల్చటంవలని పరమానందం కల పాండవపుత్ర సమూహంయొక్కయు, 
చుట్టాల సమూహంయొక్కయు విజ్బంభణంచేత సంపన్నమైన పాండవశిబిరమునకు ఉన్ముఖులై. 


వ. _చనిరని యిట్లు ధృతరాష్ట్రునకు సంజయుం డశ్వత్థామోత్సాహంబు తెఅం గెటింగించె నని వైశంపాయనుండు 
సెప్పిన విని జనమేజయుం డట మీంది వృత్తాంతం బెటింగింపు మని యడుగుటయు. 419 


ప్రతిపదార్థం: చనిరి= వెళ్ళారు; అనిఇట్టు= అని ఆ విధంగా; ధృతర్మాష్టునకున్‌= ధృతరా(ష్టుడితో; సంజయుండు= సంజయుడు; 
అశ్వత్హామ= అశ్వత్సామయొక్క; ఉత్సాహంబు= వేడుకయొక్క; తెజంగు= విధమును; ఎటింగించెన్‌= తెలిపాడు; అని 
వైశంపాయనుండు చెప్పినన్‌= అని వైశంపాయన ముని చెప్పుగా; విని= విన్నవాడై; జనమేజయుండు= జనమేజయ చక్రవర్తి; 
అటుమీ(ది వృత్తాంతంబు= ఆపై సమాచారాన్ని; ఎజీంగింపుము+అని= తెలియజేయుమని; అడుగుటయున్‌= అడుగగా. 


తాత్పర్యం: ఆ రథికత్రయం అట్లా వెళ్ళారని సంజయుడు ధృతర్నాష్ట్రుడికి ఈ రీతిగా అశ్వత్థామ ఉత్సాహాన్ని 
(35) లు @ 
తెలిపాడు అని వైశంపాయనుడు చెప్పగా ఆ తరువాతి సమాచారాన్ని తెలియజేయుమని జనమేజయుడు అడిగాడు. 


ఆశ్వాసాంతము 


మ. శ్రుతివాక్యార్థమయ ప్రభావ! మునిసంస్తుత్యానుభావా! శచీ 
పతిముఖ్యానిమిషాభివాద్య నిరసద్దావైకవేద్యా! మహో 
న్నత హేతుత్వవిరాజమానచరణా! నమ్రాపదుత్తారణా! 
సతతోన్నిద్ర విధైకభక్తసులభా! సంవిత్సభావల్లభా! 420 


ప్రతిపదార్థం: (శ్రుతివాక్య+అర్ల మయ (ప్రభావ!= వేదార్థరూపమైన శక్తి కలవాడా! (వేదవాక్యాల కున్న అర్ధమే రూపెత్తినవాడా!); 
మునిసంస్తుత్య+అనుభావా!= మునులచేత ప్రార్థించదగిన ప్రభావం కలవాడా!; శచీపతి ముఖ్య= ఇంద్రుడు మొదలైన; 
అనిమిష= దేవతలచేత; అభివాద్య= నమస్కరించదగినవాడా!; విరసద్భావ+ఏకవేద్యా!= ఇది కాదు. ఇది కాదు అనునట్టి 
రూపాన్ని భావంచేతనే తెలియదగినవాడా!; మహా+ఉన్నత= మిక్కిలి గొప్పదైన; హేతుత్వ= కారణమవటంచేత; విరాజమాన= 
వెలుగుతున్నట్టి; చరణా!= పాదాలుకలవాడా!; నమ+ఆపదుత్తారణా!= విధేయులయిన భక్తులను ఆపదలనుండి దాటించేవాడా!; 
సతత= ఎల్లప్పుడూ; ఉన్ని(ద్రవిధా+ఏక= అన్ని సమయాలలో (ప్రజ్ఞావంతులై ప్రమాదాలకు లోనుకాకుండా ఒక్కటి ఐన; భక్త 
సులభా!= భక్తులకు వశ్యుడా!; సంవిత్రభావల్లభా!= జ్ఞానచైతన్య శక్తికి వల్లభుడా! 
నయన ౧ ఇ = అవి ౧ 


తాత్సర్యం: వేదాలలోని వాక్యార్థాల శక్తి స్వరూపుడవు. బుషులంతా నీ మహత్యాన్ని పొగడుతున్నారు. 
ఇం॥ద్రాదిదేవతలంతా నీకు నమస్కరిస్తున్నారు. నీవు ఇదికాదిది కాదనేతత్త్యం (నేతి నేతివాదం) వలన తెలియదగిన 
వాడవు. నీ పాదాలు అత్యున్నతమైన హేతువులుగా ప్రకాశిస్తాయి. నీవు వినములయిన వారి ఆపదలను తొలగిస్తావు. 
నిన్ను మరువని భక్తులకు నీవు సులభుడవు. 


శల్యపర్వము - ద్వితీయాశ్వాసము 365 


విశేషం: అలం: ప్రతిపాదంలోనూ అంత్యానుప్రాసాలంకారం. నిరసద్భావైకవేద్యా - దీనికి వా. ప్రతిలో పాఠాంతరమున్నది. 
అది - నిరహంభావైక వేద్యా= అహంభావశూన్యు లైనవారిచేతనే తెలియదగినవాడా - అహంకారశూన్యులకు మాత్రమే 
తెలియదగినవాడా! 


క సిత నీలాదిక వర్ధా! హితవై కృత దూర! మానసేజ్యాధారా 
శతదళభవసత్యవతీ । సుతాదిబుధ మతిలతా ప్రసూనాకారా! 421 


ప్రతిపదార్థం: సిత నీల+ఆదిక వర్ణా!= తెల్లని, నల్లని మొదలైన రంగులు కలవాడా! (శివుడు తెల్లని వర్షం కలవాడు, విష్ణువు 
నల్లని కలువవంటి రంగు కలవాడు); హితవైకృతదూర!= ఆపులయిన తాపసులకు వికారమైన రూపాలకు దూరమైనవాడా! 
(భక్తులకు స్వస్వరూపంలో కానవచ్చేవాడా!); మానస+ఇజ్యాధారా!= మనసునందు కావించే యజ్ఞానికి ఆధారమైనవాడా! (అంతస్సున 
మానసిక యజ్ఞానికి ఆధారమైనవాడని); శతదళ భవ= (బ్రహ్మకును (పద్మం నుండి పుట్టినవాడు (బ్రహ్మ; సత్యవతీసుత= 
సత్యవతి కుమారుడైన వ్యాసుడు; ఆది= మొదలయిన; బుధ= పండితులయొక్క (తాపసులయొక్క); మతిలతా= బుద్దిఅనే 
తీగకు; (ప్రసూన+ఆకారా!= పూవువంటివాడా! (తపస్వుల బుద్ది అనే తీగలకు వికసించే పూవును పోలినవాడా). 


తాత్పర్యం: (పరబ్రహ్మతత్త్యమును వర్లించటం) తెల్లని నల్లని రంగులు కలవాడా! ఆత్మీయులైన బుషులకు 
యథార్ధంగా దర్శనమిచ్చేవాడా! మహనీయులయిన యోగులు తమ మనసులలో చేసే యజ్ఞానికి ఆధారమైనవాడా! 
స్రష్ట అయిన (బ్రహ్మకు, వేదవ్యాసుడికి, ఇతరపండితులకు గల బుద్ది అనే తీగకు పూవువంటివాడా! 


విశేషం: అలం: రూపకం, అంత్యాను ప్రాసం. 


మాలిని. 
భరిత వికసనాంతః పద్మనిశ్రేణికాసం 
చరణ పరిణతత్వశ్లాఘనీయ క్రమోద్య 
న్మరుదుపగమలీలా మథ్యమానేందు బింబ 
క్షరదమృత వికారోత్సారణానంద రూపా! 422 


ప్రతిపదార్థం: భరిత= నిండైన; వికసన= వికాసంకల; అంతః పద్మ= శరీరంలోని పద్మాల (షట్‌చక్రాల) ఆకారం కల; 
నిశ్రేణికా= (వరుసలు) నిచ్చెనవంటి దానిమీద; సంచరణ= సంచరించటం మూలాన సిద్దించినట్టి; పరిణతత్వ= పరిపాకం 
వలన; శ్ఞాఘనీయ= పొగడదగినట్టి; క్రమ+ఉద్యత్‌+మరుత్‌+ఉపగమ+లీలా= వరుసగా పైకి లేచే ప్రాణవాయువునకు పొందిక 
అయిన క్రీడచేత; మథ్యమాన= 'తచ్చుటమూలాన (మధింపబడుచున్న); ఇందుబింబ= చం[ద్రబింబంనుండి; క్షరత్‌= 
జాలువారుచున్న; అమృతవికార= అమృతాకారంతో; ఉత్సారణ+ఆనంద రూపా!= కదలుతున్న ఆనందస్వరూపా! 


తాత్సర్యం: పరమేశ్వరా! యోగీశ్వరులు తమ యోగాభ్యాసం మూలంగా సునిశిత పరిశీలనంతో తమ శక్తిని 
మూలాధారాది స్థానాలతో నిచ్చెన ఎక్కినట్టు అధిరోహించి, వరుసగా వికసింపజేసి, దానినుండి జాలువారే అమృతాన్ని 
అనుభవించి ఆనందసాగరంలో మునుగజేసే నిత్యానందరూపా! 


విశేషం: ఈ పద్యంలో తిక్కనగారికి గల యోగశాస్త్ర పరిచయాన్ని పాఠకులు గుర్తించవలసి ఉన్నది. 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బయిన 
శ్రీమహాభారతంబున శల్యపర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది మంగళకరమై సంస్కృతాం(ధోభయకవులకు మి(తుడైనవాడూ, కొమ్మనామాత్యుడ కుమారుడూ, 
పండితుల (ప్రశంసలచేత (ప్రకాశించేవాడూ (పండితులను సేవించటంలో రాణించేవాడూ) అయిన తిక్కన 
సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతంలోని శల్యపర్వం మొత్తం ముగిసిన రెండవ అశ్వాసం. 


శల్యపర్వంలో 'రెండన ఆశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్రమహాభారతంలో శల్యపర్వం ముగిసింది. 


Cite 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీమ త్కౌస్తుభ రత్నో । ద్దామారణ రశ్మి భూతి ధవళ మరీచి 

స్తోమ పరభాగ రమ్య మ । హా మహిత స్ఫురిత వక్ష! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీమత్‌= శోభావంతమైన; కౌస్తుభ రత్న= కౌస్తుభ మనే పేరుగల మణి యొక్క; ఉద్దామ= మిక్కిలి; అరుణ= 
ఎర్రనైన; రశ్శ్మి= కాంతుల యొక్కయు; భూతి= బూది (విభూతి) యొక్క; ధవళ= తెల్లనైన; మరీచి= కాంతుల యొక్కయు; 
స్తోమ= సమూహము యొక్క; పరభాగ= అతిశయంచేత; రమ్య= అందమైన; మహత్‌ (మహా)= మిక్కిలి; మహిత= గొప్పదియు; 
స్ఫురిత= ్రకాశించినదియు అగు; వక్ష!= రొమ్ముగలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథు డనే పేరుగల దైవమా! 


తాత్సర్యం: శోభావంతమైన కౌస్తుభమణి చిమ్మే ఎ(ర్రటి కాంతుల అతిశయంవలన, శరీరానికి పూసుకొన్న విభూతి 
చిమ్మే తెల్లటి కాంతుల అతిశయం వలన అందమై మిక్కిలి గొప్పదీ, (ప్రకాశించేదీ అయిన వక్షస్థలం గల ఓ 


హరిహరనాథా! 


విశేషం: అలం: యథాసంఖ్యం. ఈ పద్యంలో హరి స్వరూపం, హరస్వరూపం- ఈ రెండూ ఏకమైన హరిహరనాథుడి మూర్తిని 
కవి వర్లిస్తున్నాడు. హరి తన వక్షస్థలంపై కౌస్తుభమణిని ధరిస్తాడు. హరుడు తన వక్షఃస్థలానికి విభూతి పూసుకొంటాడు. 
కౌస్తుభం ఎర్రటి కాంతులను, విభూతి తెల్లటి కాంతులనూ చిమ్ముటవలన హరిహరనాథుడి వక్షఃసలం అందంగా (ప్రకాశిస్తోంది 
అని భావం. 


లక్ష్మీనివాసం కావడం చేతను, సర్వమంగళా స్వరూపం అగుటవల్లనూ హరిహరనాథుని ఉరఃస్థలం సంపదకూ, 
వైరాగ్యానికీ ఉపలక్షణం అయింది. అందువలన హరిహరనాథస్వామి భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను ప్రసాదించేవాడని ధ్వని. 


కౌస్తుభమణి అరుణరశ్ములు హరికీ, భూతి ధవళమరీచులు హరుడికీ చెందటం వలన ఈ పద్యంలోని అలంకారం 
యథాసంఖ్యం. 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= ఆ పేరు గల వ్యాస శిష్యుడు; జనమేజయునకున్‌= పరీక్షిన్మహారాజు 
పుత్రుడైన జనమేజయుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! వ్యాస శిష్యుడైన వైశంపాయనమహర్షి జనమేజయ మహారాజుతో ఈ విధంగా 
అన్నాడు. 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: దేవా! అనేది కృతికర్త అయిన తిక్కన కృతిపతి అయిన హరిహరనాథుడిని సంబోధించిన పదం. వైశంపాయనుడు 
వ్యాసుడి శిష్యుడు. ముని. జనమేజయుడు ఉత్తరాభిమన్యుల కుమారుడయిన పరీక్షిత్తు కొడుకు. వైశంపాయనుడు జనమేజయుడికి 
చెప్పినట్టు తిక్కన హరిహరనాథుడితో భారత కథ చెప్పుతున్నాడు. 


తే. సంజయునిచేత గురుసుతోత్సాహ మట్లు । వినిన ధృతరాష్తుం డిట్లను; 'వీరవర్యు( 
డన(గ(జాలు నశ్వత్తామయును, సహాయ । రథికులును విక్రమించిన క్రమము సె పుమ!' 3 


ప్రతిపదార్థం: సంజయుని చేతన్‌= సంజయుడి ద్వారా; గురుసుత+ఉత్సాహము= గురుడైన ద్రోణాచార్యుడి కుమారుడైన 
అశృత్థామ యొక్క యుద్గోత్సాహం; అట్టు= ఆ విధంగా; వినిన= విన్నవాడైన; ధృతరాష్టు(డు; ఇట్లు; అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; వీరవర్యుండు= వీరులలో శ్రేష్టుడు; అనంగన్‌+చాలు= అనదగిన; అశ్వత్హామయును; సహాయ రథికులును= అతడికి 
తోడుపడే రథికులూ (కృపాచార్య కృతవర్మలూ); విక్రమించిన క్రమము= పరాక్రమించిన విధం; చెపుమ!= చెప్పుమా! 


తాత్సర్యం: సంజయుడి ద్వారా అశ్వత్హామ పొందిన శత్రుసంహారోత్సాహాన్ని ఆ రీతిగా విన్న ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్టా అన్నాడు. 'సంజయా! వీరశ్రేష్టు డనదగిన అశ్వత్థామా, అతడికి తోడుపడే రథికులూ ఎట్టా 
పరా(క్రమించారో చెప్పుము. 


విశేషం: (గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు యుద్ద విశేషాలు చెపుతూ ఉండడానికి వ్యాసుడు సంజయుడిని నియమించాడు. 
అందువలన యుద్ద వార్తలు అతడు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి నివేదిస్తూ ఉంటాడు. 


వ. అనుటయు నమ్మానవపతి కా సూతసేనుం డి ట్లను; “నవ్విధంబున గురుపతి యశ్వత్థామ కభిషేకంబు 
సేయిం చిన నా కృపాచార్యుండును గృతవర్మయు గురుపుత్రు నుత్సాహంబున కుపోద్దలకం బగు 
నుద్యోగంబునం బొదలి; రమ్మువ్వురు మహీపాలుండు పాండవులం బరిమార్గుటకుం బనిచిన నట్లు పూని 
దక్షిణంబు ముట్టి పడమట నున్న పాండవ శిబిరంబున కభిముఖు లై చని; రత్తెజంగున నన్వీటి కెలని కనతి 
దూరంబుగా. జని యా రథికవరు లాలించి. 4 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధృతరాష్ట్ర డనగా; ఆ+మానవపతికిన్‌= ఆ రాజుకు (ధృతరాషుడికి); ఆ సూతసూనుండు= 
ఆ సూతపుత్రుడైన సంజయుడు; ఇట్లు+అనున్‌= ఇట్లా చెపుతున్నాడు; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; కురుపతి= కౌరవ 
రాజయిన దుర్యోధనుడు; అశ్చత్హామకున్‌; అభిషేకంబు= సేనాధిపత్యాభిషేకం; చేయించినన్‌= చేయించగా; ఆ కృపాచార్యుండును; 
కృతవర్మయున్‌; గరు పుత్రు+ఉత్సాహంబునకున్‌= (ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ యొక్క ఉత్సాహానికి; ఉపోద్భలకంబు+అగు= 
ప్రోత్సాహకరమైన; ఉద్యోగంబునన్‌= ప్రయత్నంలో; పొదలిరి= (ప్రవర్తిల్లారు; ఆ+మువ్వురున్‌= అశ్వత్హామ; కృపాచార్యుడు; 
కృతవర్మ అనే ఆ ముగ్గురూ; మహీపాలుండు= రాజు (దుర్యోధనుడు); పాండవులన్‌; పరిమార్చుటకున్‌= చంపడానికి; 
పనిచినన్‌= పంపగా; అట్టు; పూని= కడగి; దక్షిణంబున్‌= దక్షిణ దిక్కును; ముట్టి= ఆక్రమించి; పడమటన్‌= పడమటి 
దిక్కునందు; ఉన్న; పాండవ శిబిరంబునకున్‌= పాండవుల విడిదికి; అభిముఖులు+ఐ= ఎదురు ముఖాలు కలవారయి; 
చనిరి= వెళ్ళారు; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; ఆ+వీటి కెలనికిన్‌= ఆ విడిది ప్రక్కకు; న+అతి దూరంబుగాన్‌= దగ్గరగా; 
చని= పోయి; ఆ రధికవరులు= ఆ రథికశ్రేష్టులు; ఆలించి= విని. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 369 


తాత్సర్యం: అని అనగా ఆ ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఇట్లా అన్నాడు. 'ఆ విధంగా దుర్యోధనుడు 
అశ్యత్తామకు సేనాధిపత్యాభిషేకం చేయించగా ఆ కృపాచార్యుడూ, కృతవర్మా, అశ్వత్హామయొక్క శత్రు సంహారో 
త్సాహానికి ప్రోత్సాహకరమైన పనియందు ్రవర్తిల్హారు. ఆ ముగ్గురూ-దుర్యోధనుడు తమను పాండవులను చంపటానికి 
పంపగా, ఆ రీతిగా పూని, దక్షిణ దిక్కుకు వెళ్ళి, ఆ తర్వాత పడమటగా ఉన్న పాండవుల శిబిరం వైపు వెళ్ళారు. 
ఆ విధంగా ఆ శిబిరానికి దగ్గరగా పోయి, ఆ రథిక శ్రేష్టులు విని. 


వ. అందలి వార లెల్లను జయంబున. బొంగుచు. బేరెలుంగు లం 
దంద చెలంగంగా€ బలుక నార్వ(గ నొత్తిలి నవ్వ నాకసం 
బందినయట్టి మంత విని యక్కడ వోవ(గ నుల్కిరఫ్లు ద 
మ్ముం దడవన్‌ వడిన్‌ వెడలు మూ(కలు మ్రైోయుటగా( దలంచుచున్‌. 5 


ప్రతిపదార్థం: అందలివారలు= ఆ శిబిరంలో ఉన్నవాళ్ళు; ఎల్లనున్‌= అందరూ; జయంబునన్‌= గెలుపుతో; పొంగుచున్‌= 
ఉబ్బుతూ; పేరు+ఎలుంగులు= పెద్ద కంఠస్వరాలు; అందంద= అక్కడక్కడా; చెలంగంగాన్‌= మోయగా; పలుకన్‌= మాటలాడగా; 
అర్వంగన్‌= అరవగా; ఒత్తిలి= బిగ్గరగా; నవ్వన్‌= నవ్వగా; ఆకసంబు+అందిన= ఆకాశాన్ని తాకిన; అట్టి= అటువంటి; 
మో(తన్‌= ధ్వనిని; విని; అవ్హు= అప్పుడు; తమ్మున్‌= తమను; తడవన్‌= పట్టుకొనడానికి; వడిన్‌= వేగంగా; వెడలు= 
బయలుదేరునట్టి; మూంకలు= సేనలు; మోయుటగాన్‌= ధ్వని చేయటంగా; తలంచుచున్‌= భావిస్తూ; అక్కడ+పోవంగన్‌= 
అక్కడికి వెళ్ళడానికి; ఉల్కిరి= భయపడ్డారు. 


తాత్సర్యం: ఆ శిబిరంలో ఉన్నవాళ్ళందరూ జయోత్సాహంతో పొంగిపోతూ పెద్ద పెద్ద కంఠస్వరాలు (మోగుతుండగా, 
అరుపులూ, అట్టహాసాలూ చేశారు. మిన్నుముట్టె ఆ ధ్వనిని విని అప్పుడు తమను వెదకటానికి వేగంగా వెళ్ళే సేనలు 
చేసే ధ్వనిగా భావించి, ఆ ముగ్గురు వీరులూ అక్కడికి వెళ్ళటానికి భయపడ్డారు. 


విశేషం: తప్పుపని చేసేవాడు ఎవ డేమి చేసినా తనను కనిపెడుతున్నాడని తన నీడ చూచికొని తనే భయపడుతుంటాడు. 
అట్లాగే అశ్వత్భామాదులు పాండవ శిబిరంలో సైన్యం జయానందంతో పెట్టే కేకలూ, నవ్వే నవ్వులూ విని అవన్నీ తమను 
పట్టుకొనటానికి వాళ్ళు mE శబ్దాలు అని (భ్రమించి అక్కడికి పోవటానికి భయపడ్డారని భావం. 


వ. ఉలికి యట వోవు టుడిగి యెచ్చటి కేనియుం దొలంగి నిలిచి మటి కర్ణంబు( జూచికొనువారై యా 
రథికవరులు మగిడి తూర్పుదెస కొంతదవ్వరిగి'రనిన నమ్మాటలు వెడవెడ వినుచుం దనకుం బాటిల్లిన 
దురవస్థ చింతించుచు నాంబికేయుం డి ట్లనియె. 6 


ప్రతిపదార్థం: ఉలికి= భయపడి; అట+పోవుట+ఉడిగి= అక్కడికి పోవటానికి భయపడి; ఎచ్చటికిన్‌+ఏనియున్‌+తొలంగి= 
ఎక్కడికో తప్పుకొని నిలిచి; మజీ= పిమ్మట; కర్ణంబున్‌= పనిని; చూచికొనువారు+ఐ= ఆలోచించుకొనేవారై; ఆ రథికవరులు= 
ఆ రధిక (శ్రేష్టులు (కృపాశ్వత్చ్హామ కృతవర్శ్మలు); మగిడి= వెనుదిరిగి; తూర్పుదెస= తూర్పు దిక్కుగా; కొంత దవ్వు+అరిగిరి= 
కొంతదూరం వెళ్ళారు; అనినన్‌= అని సంజయుడు చెప్పగా; ఆ+మాటలు; వెడవెడ వినుచున్‌= నిరుత్సాహంతో వింటూ; 
తనకున్‌; పాటిల్లిన= సంభవించిన; దురవస్థ= దుస్థితిని గురించి; చింతించుచున్‌= విచారిస్తూ; ఆంబికేయుండు= 


ధృతరాష్ట్రుడు (అంబిక కొడుకు); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఆ వీరులు భయంతో అక్కడికి పోవటం మాని ఎక్కడికో తప్పుకొని నిలిచి, తరువాత తాము 
చేయవలసిన పనిని గూర్చి ఆలోచించుకొంటూ తిరిగి తూర్పు దిక్కుగా కొంతదూరం వెళ్లారు? అని సంజయుడు 
చెప్పే మాటలను ఆసక్తి లేకుండా వింటూ, తనకు సంభవించిన దుస్థితిని గూర్చి తలచుకొంటూ ధృతరాష్ట్రుడు 
అతడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: ధృతరాష్ట్రుడికి తమ వీరులు ఓడిపోతున్నారనే మాటలు రుచించవు. అందుచేతనే సంజయుడి మాటలను అనాసక్తితో 
వినటం జరిగింది. 


వ. “సంజయ! కురురాజు సమయునే యిట్లు భీమునిచేత? బలశౌర్యముల నజయ్యు. 
డని నమ్మియుండితి(; దనయులు నూర్వురు మడియుట నినియు నా మనము పెక్కు 
పటియలై పోవనిభంగి. జూడ(గ జాత నొనరించినదిగా6గ నోపు. నింక 
నడియరితనమున నప్పాండవుల నాశ్రయింప(గ(జాలు; నే నెక్కడేనిం 


ఆ. బోదు(గాక; యట్టి భూపాలు తండ్రినై, । ప్రాభవమునఈ బేర్ణి పరమ దైన్య 
వృత్తి కోర్వ(దగునె? విన వశమే మాట । లా మరుత్తనూజు( డాడ నాకు? 7 


ప్రతిపదార్థం: సంజయ!= ఓ సంజయా!. కురురాజు= దుర్యోధనుడు; ఇట్టు= ఈ విధంగా; భీమునిచేతన్‌= భీమునిచేతిలో; 
సమయునే?= చనిపోతాడా?; బల శౌర్యములన్‌= బలపరా(క్రమాల విషయంలో; అజయ్యు(డు+అని= జయించరానివాడని; 
నమ్మి+ఉండితిన్‌= నమ్మి ఉంటిని; తనయులు= కొడుకులు; నూర్వురున్‌= నూరుమందీ; మడియుట= చావటం; వినియున్‌= 
విని కూడా; నా మనసు= నా మనస్సు; పెక్కు పజియలు+ఐ= పోవని భంగిన్‌= ముక్కలయిపోవని విధం; చూడ(గన్‌= చూస్తే; 
జూతన్‌= రాతితో; ఒనరించినది కాంగన్‌ ఓవున్‌= చేసినదై వుండాలి; ఇంకన్‌= ఇకపై; అడియరితనమునన్‌= దాస్యంతో; 
ఆ+పాండవులన్‌= ఆ(శ్రయింప(గన్‌+చాలన్‌= ఆ(శ్రయించలేను; నేను; ఎక్కడ+ఏనిన్‌= ఎక్కడికైనా; పోదున్‌+కాక= పోతాను 
కాని; అట్టి భూపాలు తండ్రిన్‌+ఐ= అటువంటి మహారాజుకు తండ్రినై; ప్రాభవమునన్‌= దొరతనంతో; పేర్చి= అతిశయించి; 
పరమ దైన్య వృత్తికిన్‌= మిక్కిలి దీనమైన పరిస్థితికి; ఓర్వన్‌+తగునె?= సహించగలనా?; ఆ మరుత్‌+తనూజుండు= ఆ 
భీముడు (వాయువు కొడుకు); మాటలు+ఆడన్‌= నిందించగా; నాకున్‌; వినన్‌+వశమే?= వినటానికి సాధ్యమా? 


తాత్పర్యం: 'ఓయి సంజయా! దుర్యోధనుడు ఈ విధంగా భీముడిచేత దెబ్బతిని చనిపోతాడా? అతడు 
బలపరాక్రమాలలో ఇతరులకు జయించరానివాడని నమ్మ ఉన్నాను. నూరుగురు కొడుకుల చావు విని కూడానా 
మనస్సు ముక్కలు ముక్కలై పోకపోవటం చూస్తే అది రాతితో నిర్మించబడి ఉండాలి. ఇకమీద దాస్యభావంతో ఆ 
పాండవులను ఆశ్రయించలేను. నేను అటువంటి మహారాజుకు తండ్రినై దొరతనంతో వెలిగి పరమ దైన్యంతో 
ప్రవర్తించగలనా? ఆ భీముడు పలికిన నిందావాక్యాలు నేను వినగలనా? 


విశేషం: ధృతరాష్ట్రుడి పలుకులలో, దుర్యోధనుడిమీద అతడికిగల (ప్రేమా, భీముడిపై గల ద్వేషమూ స్పష్టపడతాయి. 


వ. అని పలికి 'యశ్వత్చామ ప్రభృతు లేమిసేసి? రనుటయు నజ్జనపతికి సంజయుం డిట్లనియె. 8 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 371 


ప్రతిపదార్థం: అని; పలికి; అశ్యత్తామ ప్రభృతులు= అశృత్తామ మొదలైన వారు; ఏమి+చేసిరి; అనుటయున్‌; ఆ+జనపతికిన్‌= 
ఆ రాజుకు (ధృతరాష్ట్రుడికి); సంజయుండు; ఇట్లు; అనియెన్‌= సంజయుడు ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని పలికి ధృతరాష్ట్రుడు 'అశృత్తామ మొదలైన వీరులు తరవాత ఏం చేశా?” రని అడుగగా అతడితో 
సంజయుడు ఇట్లా అన్నాడు. 
క ఇమ్మెయి నా రథికవరులు । గ్రమ్మటి చని యడవి సొచ్చి కని రొక మడు; వం 

దిమ్ముల సూతజనులు ర । థ్యమ్ముల నీళ్ళకును దిగువ నప్పుడు దారున్‌. 9 
ప్రతిపదార్థం: ఆ రధిక వరులు= ఆ రథిక శ్రేష్టులు;, ఈ+మెయిన్‌= ఈ రీతిగా; క్రమ్మజణి= మరలి; చని= పోయి; 
అడవి+చొచ్చి= అడవిలో (ప్రవేశించి; ఒక మడువున్‌= ఒక మడుగును; కనిరి= చూశారు; అందున్‌= ఆ మడుగులో; 
ఇమ్ములన్‌= ప్రీతితో; సూత జనులు= రథంతోలేవాళ్ళు; రథ్యమ్ములన్‌= గుర్రాలను; నీళ్ళకును= నీళ్ళకోసం; తిగువన్‌= 
విడువగా; అప్పుడు; తారున్‌= తామును (ఆశృత్తామాదులునూ). 


తాత్సర్యం: ఆ అశ్వత్తామాది రథికశ్రేష్టులు ఈ రీతిగా మరలిపోయి అడవిలో (ప్రవేశించి, ఒక మడుగును చూశారు. 
రథచోదకులు గుర్రాలను నిళ్ళ కోసం విడిచిపెట్టగా అప్పుడు తామును. (తరువాతి పద్యంతో అన్వయం.) 
వ. రథంబులు డిగ్గి యంబుపానంబు నేసి యామో(తదెస నాలించుచుండిరి. 10 
ప్రతిపదార్థం: రథంబులు; డిగ్గి= దిగి; అంబు పానంబు+చేసి= నీళ్ళు (త్రాగి; ఆ మోత దెసన్‌= ఆ ధ్వని వైపు; ఆలించు 
చున్‌+ఉండిరి= వింటూ ఉన్నారు. 
తాత్పర్యం: (అశృత్తామాదులు) రథాలు దిగి, నిళ్ళు (త్రాగి, ఆ చప్పుడు వచ్చే దిశవైపు చెవులొగ్గి వింటున్నారు. 
తే. అంతం బశ్చిమ ధరణీధరాగ్ర పశ్లి । మంబునకు( బోయె మార్తాండమండలంబు; 

సాంధ్యసమయ కృత్యంబులు సలిపి రపుడు । రథికవర్యులు మువ్వురు రాజముఖ్యు! 11 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= ఓ రాజ[్రేష్టుడా!; ధృతరాష్రా!; అంతన్‌= తరువాత; మార్తాండ మండలంబు= సూర్యబింబం; 
పశ్చిమ ధరణీధర+అ(గ్ర పశ్చిమంబునకున్‌= పడమటి కొండ కొనవెనుకకు; పోయెన్‌; అపుడు; రథికవర్యులు మువ్వురున్‌= 
రథిక (శ్రేష్టులు ముగ్గురూ (కృపాశ్య్వత్తామ కృతవర్మలు); సాంధ్యసమయ కృత్యంబులు= సాయంకాల సంధ్యాసమయోచితాలైన 
పనులు - సంధ్యావందనాదులు; సలిపిరి= చేశారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అంత సూర్యాస్తమయం అయింది. అప్పుడు ఆ రథికశ్రేష్టులైన కృపాశ్వత్హామ 
కృతవర్మలు ముగ్గురూ సాయంకాల సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించారు. 


వ. సలిపినా రొక్క వటవిటపి సమీపంబున నాసీను లై; రా సమయంబున. 12 


ప్రతిపదార్థం: సలిపి= చేసి; వారు; ఒక్క వట - విటపి - సమీపంబునన్‌= ఒక మర్రిచెట్టు దగ్గర; ఆసీనులు+ఐరి= 
కూర్చొన్నారు; ఆ సమయంబునన్‌= అప్పుడు. 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ విధంగా చేసి వాళ్ళు ఒక మర్రిచెట్టు దగ్గర ఆసీనులయ్యారు. అప్పుడు (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


తే. వారిముఖమండలములతో వారిజములు । మొగిడె; శోకతమంబుతో నిగిడె. దిమిర 
పటలి; బహు విచారములతో. బర(గ బొల్టె । భూత బేతాళ గణములు భూపవర్య! 13 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజశ్రేష్ణుడవైన ధృతరాష్టా!; వారి ముఖ మండలములతోన్‌= ఆ ముగ్గురి ముఖబింబాలతోపాటు; 
వారిజములు= పద్మాలు; మొగిడెన్‌= ముడుచుకొన్నాయి!; శోకతమంబుతోన్‌= దుఃఖాంధకారంతోపాటు; తిమిర పటలి= చీకట్ల 
సమూహం; నిగిడెన్‌= వ్యాపించింది; బహు విచారములతోన్‌= (వారికి కలిగిన) పెక్కు ఆలోచనలతోపాటు; భూత బేతాళ 


గణములు= దయ్యాల, పిశాచాల గుంపులు; పరంగన్‌= ఒప్పుగా; పొల్చెన్‌= ఒప్పాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర! ఆ సమయంలో ఆ ముగ్గురి ముఖబింబాలతో పాటు పద్మాలు ముడుచుకొన్నాయి. 
దుఃఖాంధకారంతోపాటు చీకట్లు వ్యాపించాయి. అనేక ఆలోచనలతోపాటు భూతాలు, పిశాచాలు ఒప్పాయి. 


విశేషం: అలం: సహోక్తి కర్తవ్యం బోధపడక ఆ ముగ్గురి ముఖాలూ ముడుచుకొన్నాయి. సాయంసమయం కాబట్టి తామరపువ్వులు 
ముకుళించాయి. వాళ్ళ ముఖాలు పద్మాలవలె ఉన్నాయన్నమాట. ఏం చేయాలో తోచక వాళ్ళు దుఃఖించారు. చీకట్లు అలము 
కొన్నాయి. వాళ్ళ దుఃఖం చీకటివలె ఉందన్నమాట. వాళ్ళ మనస్సులలో ఎన్నో ఆలోచనలున్నాయి. భూతాలూ పిశాచాలూ 
విజృంభించాయి. వాళ్ళ ఆలోచనలు భూతపిశాచాలవలె ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉపమేయోపమానాలకి సహ భావం 
ఉంది. కాబట్టి ఇందులోని అలంకారం సహోక్తి. ఇట్లా కథతో (ప్రకృతిని జోడించి వర్లించటం బాగు. 


క కలుగు గురుసుతున కెట్లుం । బని చూడ నమరగణ మధికకుతూ 
హలమున వచ్చెనొ యనం జు । క్కలు దోంచెన్‌ గగనవీథిం. గౌరవనాథా!. 14 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కురువంశ రాజా! ధృతరాష్ట్ర; గురు సుతునకున్‌= (ద్రోణకుమారుడైన అశ్చత్హామకు; ఎట్టున్‌= 

థి _ థి ఎ 
ఏ విధంగా అయినా తప్పక; కలహంబు= యుద్దం; కలుగున్‌= జరుగుతుంది అని; అమరగణము= దేవతల సమూహం; 
అధిక కుతూహలమునన్‌= మిక్కిలి ఆసక్తితో; చూడన్‌= చూడటానికి; వచ్చెనొ= వచ్చిందా?; అనన్‌= అన్నట్లు; చుక్కలు= 
నక్షత్రాలు; గగన వీథిన్‌= ఆకాశ(ప్రదేశంలో; తోంచెన్‌= కనబడ్డాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! “అశ్వత్థామకు ఎట్లాగూ యుదం సిదిస్తుంది' అని దేవతల సమూహం మిక్కిలి 
యథ ర] ఠా నా 
వేడుకతో చూడాలని వచ్చిందా - అన్నట్టుగా ఆకాశంలో నక్షత్రాలు కనబడ్డాయి. 


విశేషం: అలం: ఉ(త్రేక్ష ఇందులో ఉపమేయమైన దేవతలను ఉపమానమైన చుక్కలుగా కవి సంభావించాడు కాబట్టి 


అలంకారం ఉత్రేక్ష. ఇక్కడ కూడా కవి (ప్రకృతిని కథతో మేళవించి వర్షించటం చూడవచ్చు. 


వ. ఇట్లు రాత్రి యగుట దివాచరంబు లైన జంతువు లుపశాంత వర్తనంబు లయ్యె; రాత్రించరంబు లైనవి సంచ 
రింపం దొడంగె; నప్పడమ్మువ్వురు నెవ్వగల( గూరిన మనంబులతో. గురుబలం బకారణంబ పొలియుట 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 373 


యుగ్గడించి తత్సంబంధకలితంబులైన భాషణంబులు సెల్లుచుండనుండి డప్పి గూరి కొండొకసేపునకు 
మహీ తలంబున మేనులు వైచి వందురుచుండి; రందు€ గృపకృతవర్ములు నిద్రవొందిరి; గురునందనుండు 
క్రోధా తిశయంబునం జేసి నిదురవోవక వటవిటపంబు గలయం గనుంగొనువాండు తదీయశాఖోపశాఖల 
నానా కాకంబులు నిలీనంబులై నిద్రించుచుండ నాలోకించె; నయ్యవసరంబున. 15 


ప్రతిపదార్థం: ఇట్లు రాత్రి అగుటన్‌= ఈ విధంగా రాత్రికావటంతో; దివాచరంబులు+ఐన జంతువులు= పగలు సంచరించే 
ప్రాణులు; ఉపశాంత వర్తనంబులు+అయ్యెన్‌= ఉడిగిన వ్యాపారాలు గలవి అయినాయి. రాత్రి చరంబులు+ఐనవి= రాత్రి 
సంచరించేవి; సంచరింపన్‌+తొడంగాన్‌= తిరగనారంభించాయి; అప్పుడు ఆ+మువ్వురున్‌ నెవ్వగలన్‌ (నెజ+వగలన్‌)= మిక్కిలి 
చింతలతో; కూరిన= నిండిన; మనంబులన్‌= మనస్సులతో; కురు బలంబు= కురుసేన; ఆకారణంబు+అ= నిష్కారణంగానే; 
పొలియుట= చావటం; ఉగ్గడించి= చెప్పి; తద్‌+సంబంధ కలితంబులు+ఐన భాషణంబులు= ఆ సంబంధంతో కూడుకొన్న 
మాటలు; చెల్లుచున్‌+ ఉండన్‌+ఉండి= సాగుతుండగా ఉండి; డప్పి= (శ్రమ; కూరి= చెంది; కొండొక సేపునకున్‌= కొంతసేపటికి; 
మహీతలంబునన్‌= నేలమీద; మేనులు= శరీరాలు; వైచి= వేసి; వందురుచున్‌+ఉండిరి= విచారిస్తూ ఉండినారు; అందున్‌= 
వారిలో; కృప కృత వర్ములు= కృపాచార్యుడూ; కృతవర్మా; నిద్ర+పొందిరి= నిద్రపోయారు; గురు నందనుండు= గురుసుతుడు 
(అశృత్థామ); (క్రోధ+అతిశయంబునన్‌+చేసి= కోపాధిక్యంచేత; నిదుర+పోవక= నిద్రించక; వట విటపంబున్‌= మర్రిచెట్టును; 
కలయన్‌= అంతటా; కనుంగొనువాండు=చూచేవాడు; తదీయ శాఖా+ఉపశాఖలన్‌= దాని శాఖలందును ఉపశాఖలందును; 
నానాకాకంబులు= పెక్కు కాకులు; నిలీనంబులు+ఐ= దాగినవయి; నిద్రించుచున్‌+ఉండన్‌= నిద్రిస్తూ ఉండగా; ఆలోకించెన్‌= 


చూశాడు; ఆ+ అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఇట్లా రాత్రి అవటంచేత పగలు సంచరించే ప్రాణులు సంచరించటం మానివేశాయి. రాత్రి తిరిగేవి 
తిరుగనారంభించాయి. అప్పుడు ఆ ముగ్గురూ దుఃఖాక్రాంత మనస్కులై కౌరవసేన నిష్కారణంగా చావటానికి 
సంబంధించిన మాటలు మాట్లాడుకొంటూ ఉండి, (శ్రమచెంది, కొంతసేపటికి నేలమీద మేనులు వాల్సి దుఃఖిస్తూ 
ఉండిపోయారు. వాళ్ళలో కృపాచార్యుడూ, కృతవర్ముడూ నిద్రించారు. కాని, అశ్వత్భామ కోపాతిశయంచేత ని(ద్రపోక 
మర్రిచెట్టు అంతటా చూస్తూ దాని శాఖోపశాఖలలో దాగి నిద్రిస్తూ ఉన్న ఎన్నో కాకులను చూచాడు. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: కృపకృతవర్ములకంటె అశ్వత్థామకు బాధ అధికం. ఎందుచేత నంటే అతడి తండ్రిని ధృష్టద్యుమ్నుడు అన్యాయంగా 
చంపాడు. పైగా తా నిప్పుడు సేనాధిపతి. అందుచేత బాధ్యతకూడా ఉన్నది. ఆ కారణంగా కృప కృతవర్ములు హాయిగా 
నిద్రపోయారు. కాని అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. 

[<2] అ 


సీ, మిడు(గుటుగములు గ్రమ్మినయట్లు నిగిడెడు రోచులు గల మిడిగ్రుడ్లుదనర 
మెటు(గారు కెంజాయ మెఅసిన యెజకల మోపున నెసంగు పెన్‌ మైంతతోడ. 
గాకుల భీషణాకారత వేళ్ళతో లీలమై నెగసిన శైలమన6గ; 
గర ముగ్రమగు మొగ మిరుదెస మురియించి యామిషంబుల యిక్క లరసికొనుచు; 


తే. నచటి బయలెల్లం దానయై యక్కజంపుం ।; జందమును, ఘోరమైన నిస్వనము6 జండ 
గతియు భూతవితానభీకరముగా ను । లూక మొక్కటి వచ్చె భూలోకనాథ! 16 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: భూలోకనాథ!= రాజా! ధృతరాష్టా!; మిగుగుజు గములు= అగ్నికణాల సమూహాలు; (క్రమ్మిన+ అట్టు= 
వ్యాపించిన విధంగా; నిగిడెడు= వెలువడే; రోచులు= కాంతులు; కల= ఉన్న; మిడి(గ్రుడ్డు; తనరన్‌= ఒప్పగా; మెజుగారు 
(మెబుగు+ఆరు)= మిక్కిలి (ప్రకాశించే; కెంజాయన్‌ (కెంపు+చాయన్‌)= ఎర్రటి కాంతిచేత; మెజసిన= మెరిసినట్టి; ఎబుకల= 
ఈకల యొక్క; మోపునన్‌= సమూహంచేత; ఎసంగు= కలిగే; పెన్‌ మో(తతోడన్‌= పెద్దధ్వనితో; కాళుల= కాళ్ళయొక్క; 
భీషణ+ఆకారతన్‌= భయంకర స్వరూపంచేత; వేళ్ళతోన్‌= మూలములతో; లీలమైన్‌= అలవోకగా; ఎగసిన= ఎగిరిన; శైలము= 
కొండ; అన(గన్‌= అనగా; కరము= మిక్కిలి; ఉగ్రము+అగు= భయంకరమైన; మొగము= ముఖం; ఇరుదెసన్‌= రెండువైపులకు; 
మురియించి= త్రిప్పి; ఆమిషంబుల+ఇక్కలు= మాంసములుండే చోట్లు; అరసి కొనుచున్‌= చూచుకొంటూ; అచటి బయలు+ 
ఎల్లన్‌= అక్కడి బహిఃప్రదేశమంతా; తాను+ఆ+ఐ= తానే అయి; అక్కజంపు+చందమును= ఆశ్చర్యకర రూపమూ; ఘోరము+ 
ఐన= భయంకరమైన; నిస్వనమున్‌= ధ్వనీ; చండ గతియున్‌= తీవ్రమైన గమనమూ; భూత వితాన భీకరము+కాన్‌= 


ప్రాణికోటికి వెరవు కలిగించేది కాగా; ఉలూకము+ఒక్కటి= ఒక గుడ్లగూబ; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అగ్నికణాల సమూహం వ్యాపించినట్టు వెలువడే కాంతులుగల మిట్ట గ్రుడ్డు 
ఒప్పుగాను, మిక్కిలి ప్రకాశించే ఎగ్రటికాంతితో మెరిసిపోయే ఈకల సమూహంచేత కలిగే పెద్దధ్వనితోనూ, కాళ్ళ 
భయంకరాకారంతో సమూలంగా అలవోకగా ఎగిరిన కొండ మాదిరిగానూ, మిక్కిలి భయంకరమైనముఖం 
రెండువైపులకూ (త్రిప్పి, మాంసఖండాలు పడి ఉన్న (ప్రదేశాలను అన్వేషిస్తూ అక్కడి బయలంతా తనే అయి, 
ఆశ్చర్యకరమైన రూపమూ, భయంకరమైన ధ్వనీ, తీవ్రమైన గమనమూ ప్రాణికోటికి వెరపూ పుట్టించగా ఒక 
గుడ్లగూబ వచ్చింది. 


విశేషం: అలం: స్వభావోక్తి. కవి గ్రుడ్లగూబని స్వభావసిద్దంగా వర్లించాడు. కాబట్టి ఇందులోని అలంకారం స్వభావోక్తి, 
'కాళుల..శైల మనంగ అనేచోట అలంకారం సంబంధాతిశయోక్తి. ఆకారాన్ని కన్నులకు కట్టినట్టు వర్ణించటం తిక్కన (ప్రత్యేకత, 


అశ్వత్తామ యులూకంబు కాకంబుల( జంపుట నాలోకించుట (సం.10-1-39) 


వ. వచ్చి యన్వటవిటపంబు నూంది యక్కాకంబుల నాలోకించి యంగంబుల యుద్ధటత్వం బుడిసికొని గమ 
నంబు తిన్న(దనంబు దలకొన( జొచ్చి వాని నాక్రమించి. 17 


ప్రతిపదార్థం: వచ్చి; ఆ+వట విటపంబున్‌= ఆ మర్రిచెట్టుకొమ్మని; ఊంది= ఆధారంగా చేసికొని; ఆ+కాకంబులన్‌= ఆ 
కాకులను; ఆలోకించి= చూచి; అంగంబుల= అవయవాలయొక్క; ఉద్భటత్వంబు= ఆధిక్యాన్ని; ఉడిపికొని= తగ్గించుకొని; 
గమనంబు= నడక; తిన్న(దనంబు= మెల్లనితనం; తలకొనన్‌= ఒప్పగా; చొచ్చి= (ప్రవేశించి; వానిన్‌= ఆ కాకుల్ని; ఆక్రమించి= 
చుట్టుకొని. 


తాత్సర్యం: ఆ విధంగా గుడ్లగూబ వచ్చి ఆ చెట్టుకొమ్మను ఆధారంగా చేసికొని ఆ కాకులను చూచి తన 
అవయవాల అధిక్యాన్ని తగ్గించుకొని, మెల్లగా నడుస్తూ (ప్రవేశించి వాటిని చుట్టుకొని (ఆక్రమించుకొని). (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: గుడ్లగూబ అవయవాలు విరివిగా ఉంటే కాకులు ఎగిరిపోతాయి. కాబట్టి అది వాటిని ముడుచుకుంది. అట్లాగే 
గమనం (ప్రచండంగా ఉంటే కాకులు పసిగట్టి ఎగిరిపోతాయి కాబట్టి అది మెలకువతో మెల్లగా నడిచి వచ్చి వాటిని పట్టుకున్నది. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 375 


ఉ. కొన్నిటి కంఠముల్‌ నులుపుం గొన్నిటి కాకులు ద్రుంచు నుగ్రతం 

గొన్నిటి పక్షముల్‌ నజకు. గొన్నిటి పొట్టలు వ్రచ్చు లీలమైల 

గొన్నిటి నప్పళించుకొని కోలెముకల్‌ నుటుమాడు, నిట్టు ల 

య్యన్నిటి నయ్యులూకము రయం బెస(గన్‌ వధియించె భూవరా! 18 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా! ధృతరాష్ట్రా!; కొన్నిటి కంఠముల్‌= కొన్ని కాకుల పీకలు; నులుపున్‌= పిసుకుతుంది; కొన్నిటి 
కాళులు= కాళ్ళు; ఉగ్రతన్‌= భయంకరత్వంతో; (త్రుంచున్‌= విరగ్గొడుతుంది; పక్షముల్‌= రెక్కలు; నజకున్‌= నరుకుతుంది; 
లీలమైన్‌= విలాసంగా; కొన్నిటి; పొట్టలు; వ్రచ్చున్‌= చీల్చుతుంది; అప్పళించుకొని= అదిమిపట్టుకొని; కోలెముకల్‌ (కోల+ఎముకల్‌)= 
వెన్నెముకలు; నుణుమాడున్‌= పాడిచేస్తుంది; ఇట్టులు= ఈ విధంగా; ఆ+అన్నిటిన్‌= ఆ కాకులను అన్నింటినీ; ఆ+ఉలూకము= 
ఆ గ్రుడ్లగూబ; రయంబు= వేగం; ఎసంగన్‌= అతిశయించగా; వధియించెన్‌= చంపింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్టా! కొన్ని కాకుల పీకలు నులిమీ, కొన్నింటి కాళ్ళు భయంకరంగా విరుగకొట్టీ, కొన్నింటి 
రెక్కలు నరికీ, కొన్నిటి పొట్టలు అలవోకగా చీల్చీ, కొన్నిటిని అదిమి పట్టుకొని వెన్నెముకలు పొడిచిచేసీ -ఈ విధంగా 
ఆ గుడ్లగూబ ఆ కాకులను అన్నింటినీ అతివేగంగా చంపింది. 


వ. ఇవ్విధంబున నిద్రావివశంబు లైన యవ్వాయసంబుల వివిధంబులగు వధంబుల గీటడంగించి యా కౌశి 
కంబు శత్రువులం బొదివి సమయించిన మేటి మగని మాడ్కి మోదంబు నొందినం గని యగ్గురునందనుం 
డాచందం బొనర్జ్హుటకు డెందంబున నుత్సాహంబు వొడమి పొంగి తనలోన. 18 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; నిద్రా వివశంబులు+ఐన= నిద్రకు స్వాధీనమైన; నిద్రపోతూ ఉన్న; ఆ+ 
వాయసంబులన్‌= ఆ కాకులను; వివిధంబులు+అగు వధంబులన్‌= రకరకాల చంపటాలతో; గీటడంగించి= నాశనంచేసి 
(చంపి); ఆ+కౌశికంబు= ఆ గుడ్లగూబ; శత్రువులన్‌= విరోధులను; పొదివి= ఆక్రమించి; సమయించిన= చంపిన; మేటి 
మగని మాడ్కిన్‌= గొప్ప శూరునివలె; మోదంబున్‌= సంతోషం; ఒందినన్‌= పొందగా; కని= చూచి; ఆ+గురు నందనుండు= 
ఆ గురు సుతుడు (అశ్వత్థామ); ఆ+చందంబు= ఆ విధంగా; ఒనర్చుటకున్‌= చేయటానికి; డెందంబునన్‌= హృదయంలో; 
ఉత్సాహంబు= వేడుక; పొడమి= పుట్టి; పొంగి= ఉత్సహించి; తనలోనన్‌= తనలో. 


తాత్సర్యం: ఆ (గుడ్లగూబ ఈ విధంగా నిద్రపోతూ ఉన్న ఆ కాకులను రకరకాలుగా చంపి విరోధులను 
ఆక్రమించి చంపిన గొప్పవీరుడివలె సంతోషించటం చూచి, ఆ అశ్వత్థామ తాను కూడా ఆ రీతిగా చేయటానికి 
మనస్సులో వేడుకపడి ఉత్సాహంతో తనలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. 'ఆ కౌశికంబు...మోదంబు నొందినన్‌ ఇందులోని అలంకారం పూర్ణోపమ. నిద్రపోతూ ఉన్న 

కాకులను చంపిన (గ్రుడ్డగూబను శత్రువులను చంపిన మేటి వీరుడితో పోల్చటంవలన, మేటివీరుడైన తనుకూడా తన 

శత్రువులను నిద్రపోతూండగా చంపాలనే కర్తవ్యాన్ని అశ్వత్థామ తెలిసికొన్నాడు కాబట్టి ఈ అలంకారాని కిక్కడ ఎంతో 
ట్‌! (6. అ 

జౌచిత్యం ఉన్నది. 


తే. 'ఇవ్విహంగమ ముపదేశ మిచ్చె నాకు । నిద్రవోవంగ శత్రుల నిగ్రహింతు; 
నింత లెస్సగునే! ముంద రేమి తెజంగు । గాననైతిని నా పూను కార్యమునకు.” 20 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఈ+విహంగమము= ఈ పక్షి; నాకున్‌; ఉపదేశము+ఇచ్చెన్‌= ఉపదేశించింది; శత్రులన్‌= విరోధుల్ని; నిద్ర+ 
పోవంగన్‌= నిద్రపోతూ ఉండగా; నిగ్రహింతున్‌= చంపుతాను; ఇంత లెస్ఫ+అగునే!= ఇంత మంచిదౌనా!; నా పూను కార్యము 
నకున్‌= నేను పూనుకొన్న పనికి; ముందర= మొదట్లో; ఏమి తెజుంగు= ఏ విధమూ; కానన్‌+ఐతిని= కానలేకపోయాను. 


తాత్పర్యం: “ఈ పక్షి నాకు కర్తవ్యాన్ని ఉపదేశించింది. శత్రువులను నిద్రపోతూ ఉండగా చంపుతాను. ఈ ఆలోచన 
ఎంత బాగున్నది! నేను చేపట్టిన పనికి ఇంతకు ముందు ఏం చేయాలో తెలిసింది కాదు.” 


వ. అని వెండియు. 21 
ప్రతిపదార్హం: అని; వెండియున్‌= మళ్ళీ. 
ఇ 


తాత్సర్యం: అని ఇంకా. 


ఉ. పాండునరేంద్రనందనుల బాంధవ పుత్రయుతంబుగాంగ ను 
ద్దండత నే వధింతు నని దర్పమెలర్చ(గ గౌరవాధినా 
థుండు వినంగ బల్మితిని; దుర్దమ దోగ్టలు లమ్మహాత్మకుల్‌ 
గండున బెట్టు పై. బడుట కార్యము గాదు తలంచి చూడ6గన్‌. 22 


ప్రతిపదార్థం: పాండు నర+ఇంద్ర నందనులన్‌= పాండురాజుకొడుకులైన పాండవులను; బాంధవ పుత్ర యుతంబు కాం 
గన్‌= బంధు పుత్రసహితంగా; ఉద్దండతన్‌= తెగువతో; ఏన్‌= నేను; వధింతున్‌+అని= చంపుతానని; దర్పము= గర్వం; ఎలర్బం 
గన్‌= అతిశయించగా; కౌరవ+అధినాథుండు= కురుపతి దుర్యోధనుడు; వినంగన్‌= వినేటట్టు; పల్కితివి= అన్నాను; 
ఆ+మహాత్మకుల్‌= ఆ మహాత్ములైన; పాండవులు; దుర్రమ దోర్చలులు= అణచరాని భుజబలం గలవాళ్ళు; తలంచి చూడం 
గన్‌= ఆలోచించగా; గండు నన్‌= గర్వంతో; బెట్టు= గట్టిగా; పైన్‌+పడుట= మీదపడటం; కార్యము+కాదు= చేయవలసినది 
కాదు (ప్రయోజనంలేదు). 


తాత్సర్యం: “పాండవులను సబంధుపుత్రంగా చంపుతానని నేను తెగించి గర్వాతిశయంతో దుర్యోధనుడితో అన్నాను. 
ఆ మహాత్ములు అణచరాని భుజబల సంపన్నులు. ఆలోచించగా గర్వంతో గట్టిగా వాళ్ళమీద పడటం మంచిదికాదు.' 


క. అరవాయి గొనక బెట్టుగం । బరిగొని యక్కడి(ది మగలపై నడరుట యు 
ద్దురగతి నగ్నిజ్వాలో । త్మరముపయిన్‌ మిడుత యుటుకు కరణియ కాదే? 23 


ప్రతిపదార్థం: అరవాయి కొనక= సందేహించకుండా; బెట్టుగన్‌= శీఘ్రంగా; పరిగొని= చుట్టుముట్టి; ఆ+కడింది మగలపైన్‌= 
ఆ మహావీరులపై; అడరుట= విజృంభించటం; ఉద్దుర గతిన్‌= తటాలున; అగ్ని జ్యాలా+ఉత్కరము; పయిన్‌= అగ్నిజ్వాలల 
సమూహం మీద; మిడుత; ఉణుకు కరణి+అ+కాదే?= ఉరికే విధమేకదా? 


తాత్సర్యం: 'సందేహించకుండా శీఘ్రమే చుట్టుముట్టి ఆ మహావీరులమీద విజృంభించటం తటాలున అగ్నిజ్వాలలలో 
మిడుత ఉరకటం లాంటిదే కదా!” 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 377 


విశేషం: అలం: నిదర్శన 'అక్కడింది మగలపై...కరణియ' ఉపమాన వాక్యార్థానికీ ఉపమేయ వాక్యార్థానికీ అభేదం చెప్పటంచేత 
ఇందులోని అలంకారం నిదర్శన. ఇచ్చట అగ్నిజ్వాలలు పాండవులు, మిడుత అశ్వత్భామ-అనే ధ్వని కన్సడుతూ ఉన్నది. 


వ. పాండవులం బరిమార్గుపని నేడ చేయక మటిచేసిన నారాజు నిర్గత ప్రాణుండైన నాకెలసం బెవ్వరికెక్కడు? 
జక్కటితోడి బవరంబున నబ్బలుమగల గెలువరాదని యిట్లురియాడు నా చిత్తంబు చింతాపరంపర వాయ 
నీ పక్షి విచేష్టితంబు లోచనగోచరంబయ్యె. బగతుర6 దెగటార్డునెడ నన్యాయంబనక యుపాయం బెయ్యది 
దొరకొనిన దాన నుత్సహింపవలయుట శాస్త్రసిద్ధంబ కాదే? యెట్లనిన. 24 


ప్రతిపదార్థం: పాండవులన్‌; పరిమార్చు పని= చంపే పని; నేయ+అ= ఈ రోజే; చేయక= చేయకుండా; మథటి= తరువాత; 
చేసినన్‌= చేస్తే ఆ రాజు= దుర్యోధనుడు; నిర్గత ప్రాణుండు+ఐనన్‌= చచ్చిపోతే; నా కెలసంబు= నేను చేసినపని; ఎవ్వరికిన్‌= 
ఎవరికి; ఎక్కెడున్‌?= నచ్చుతుంది?; చక్కటి తోడి బవరంబునన్‌= ధర్మయుద్దంతో; ఆ+బలు మగలన్‌= ఆ మహావీరులను; 
గెలువన్‌+ రాదు+అని= గెలవటం అశక్యమని; ఇట్టు= ఈ రీతిగా; ఉరియాడు= తటపటాయించే; నా చిత్తంబు= నా మనస్సు 
లోని; చింతా పరంపర= ఆలోచనల వరుస; పాయన్‌= పోయేటట్లు; ఈ పక్షి విచేష్టితంబు= ఈ పక్షియొక్క చేష్ట లోచన 
గోచరంబు+అయ్యెన్‌= కనబడింది; పగతురన్‌= శత్రువుల్ని; తెగటార్చు+ఎడన్‌= చంపేటప్పుడు; అన్యాయంబు+అనక= 
అధర్మం అనకుండా; ఉపాయంబు+ఏ+అది= ఏ ఉపాయం; దొరకొనినన్‌= లభిస్తే; దానన్‌= దానిలో; ఉత్సహింపన్‌+వలయుట= 
ఉత్సాహం చూపాలనటం (ప్రయత్నించటం); శాస్త్ర సిద్దంబు+అ= శా(స్తంచేత సిద్దించేది; కాదే?= కాదా?; ఎట్టు+అనినన్‌= ఎట్టా 
అంటే. 


తాత్సర్యం: పాండవులను నేడు చంపక, తరువాత ఎప్పుడో చంపితే ఈ లోగా దుర్యోధనుడు కన్నుమూస్తే నేను 
చేసినపనిని ఎవరు మెచ్చుకొంటారు? ధర్మయుద్దంలో ఆ మహావీరులను చంపటం అశక్యం అని ఇట్టా కళవళపడే 
నా మనస్సులోని చింత పోయేటట్టు ఈ పక్షి చేష్ట నా కంటపడింది. శత్రువులను చంపేటప్పుడు అధర్మం అనకుండా 
లభించిన ఉపాయంతో ఉత్సహించాలనటం శా(స్తసమ్మతమే కాదా! ఎట్టా అంటే. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉస్మానియా యూనివర్శిటీ వారి ప్రతులలోని...'గోచరం బయ్యు' ననే పాఠంకంటె, తె.వి. (ప్రతిలోని “...గోచరం 
బయ్యెననే పాఠం మేలనిపించింది. 


తే. ఎత్తినప్పుడు, విడియుచో, నిజికటంపు( । దెరువునందు, నడవు సెడి తిరుగంబడిన 
యట్టియెడ, నిద్రవోయెడు నవసరమున । శాత్రవుల బెట్టు పైబడి చంపవలయు. 25 


ప్రతిపదార్థం: ఎత్తినప్పుడున్‌ (ఎత్తిన+అప్పుడున్‌)= దండెత్తినప్పుడూ; విడియుచోన్‌= విడిదిచేసినప్పుడూ; ఇణికటంపు6 
దెరువునందున్‌ (ఇజకటము+తెరువు)= ఇరుకైన దారిలోనూ; నడపుసెడి= నడక నశించి; తిరుగంబడిన+అట్టి+ఎడన్‌= తిరగ 
బడినప్పుడూ; నిద్ర+ పోయెడు+అవసరమునన్‌= ని(ద్రించేటప్పుడూ; శాత్రవులన్‌= విరోధులను; బెట్టు= (క్రూరంగా; పైంబడి= 
మీదపడి; చంపవలయున్‌; 


తాత్సర్యం: దండెత్తినప్పుడూ, విడిది చేసినప్పుడూ, ఇరుకైన దారిలోనూ, గతిలేక తిరగబడినప్పుడూ, ని(ద్రించేటప్పుడూ 
శత్రువులను క్రూరంగా మీదపడి చంపాలి. 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అను నీతివాక్యంబులు విందు; నంగీకృతక్షత్రధర్ముం డగు వానికి నిట్టివి కర్తవ్యంబు; లట్లుంగగాక పాండవేయులు 
పితామహగురులైన భీష్మద్రోణులం దెగటార్లునెడం జక్కటిగల తెబింగున సంగరంబు చేసిర? యంగరాజును, 
రారాజును బరిమార్చిన భంగులం దలంపంగూడునె? కావున గల్మషోపాయులగు కౌంతేయుల నిద్రా సమ 
యంబున గొబ్బున నిగ్రహించుట నీతియ కాని నింద్యంబుగా' దని నిశ్చయించె; నట్లు క్రూరవ్యవసాయుం 
డగు నగ్గురుసుతుండు దన మామను, గృతవర్మను మేలుకొల్పి యిట్టి సమయంబున నిద్రించితిమని లజ్జించు 
చున్న యా రథికవరులతో నిట్లనియె. 26 


ప్రతిపదార్థం: అను నీతి వాక్యంబులు= అనే నీతివాక్యాలు; విందున్‌= వింటాను; అంగీకృత క్షత్రధర్ముండు+అగు+వానికిన్‌= 
క్షత్రియ ధర్మాన్ని అవలంబించిన వాడికి; ఇట్టివి= ఇటువంటివి; కర్తవ్యంబులు= చేయదగ్గవి; అట్లుగాక= అదీగాక; పాండవేయులు= 
(2) వావి లే ధ్‌ 
పాండవులు; పితామహగురులు+ఐన= తాతా, గురువూ అయిన; భీష్మ (ద్రోణులన్‌= భీష్ముడినీ, (ద్రోణుడినీ; తెగటార్చు+ఎడన్‌= 
చంపేటప్పుడు; చక్కటి+కల-తెజంగునన్‌= న్యాయమైన విధంగా; సంగరంబు= యుద్దం; చేసిరె?= చేశారా? అంగరాజును= 
కర్ణుడిని; రారాజును= దుర్యోధనుడినీ; పరిమార్చిన భంగులన్‌= చంపిన పద్దతులను; తలంపన్‌+కూడునె?= అనుకోవచ్చా?; 
కావునన్‌= కాబట్టి; కల్మష+ఉపాయులు+అగు కౌంతేయులన్‌= దుష్టమైన ఉపాయాలు గల పాండవులను; నిద్రాసమయంబునన్‌= 
నిద్రించే సమయంలో; గొబ్బునన్‌= వెంటనే; నిగ్రహించుట= చంపటం; నీతి+అ= నీతే కాని; నింద్యంబు= నిందింపదగింది; 
కాదు+అని= కాదని; నిశ్చయించెన్‌= నిర్ణయించుకొన్నాడు; అట్లు [క్రూర వ్యవసాయుండు+అగు= క్రూరమైన ప్రయత్నం 
(a) ౧? స 
గలవాడైన; ఆ+గురుసుతుండు= ఆ గురుపుత్రుడైన అశ్వత్థామ; తన మామను= తన మేనమామ అయిన కృపాచార్యుడిని; 
కృతవర్మను; మేలుకొల్సి= లేపి; ఇట్టి సమయంబునన్‌= ఇటువంటి క్రిపసమయంలో; ని[ద్రించితిమి+అని= నిద్రపోయామని; 
లజ్జించుచున్‌+ఉన్న= సిగ్గు పడుతూ ఉన్న; ఆ రథికవరులతోన్‌= ఆ రథికోత్తములతో; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ఏ పద్దతిని అనుసరించి అయినా శత్రువులను చంపవచ్చును- అనే నీతివాక్యాలు విన్నాను. క్షత్రియధర్మం 
అవలంబించినవాడికి ఇట్లాంటి పనులు చేయదగినవి. అదీకాక పాండవులు తాత అయిన భీష్ముడిని, గురువైన 
ద్రోణుడినీ చంపేటప్పుడు న్యాయమార్గంలో యుద్దం చేశారా? కర్టుడినీ, దుర్యోధనుడినీ చంపిన రీతులని మనసులోనైనా 
అనుకొనవచ్చునా? కాబట్టి దుష్టమైన ఉపాయాలు గల పాండవులను నిద్రించేటప్పుడు ఆకస్మికంగా చంపటం నీతే 
కాని నిందించదగింది కాదని నిర్ణయించుకొన్నాడు. ఆ విధంగా క్రూరమైన ప్రయత్నాన్ని తలపెట్టిన ఆ అశ్వత్థామ 
ర (i అ యఖ 
తన మేనమామ అయిన కృపాచార్యుడినీ, కృతవర్మనూ మేలుకొలిపి, ఇటువంటి క్లిష్టమయంలో నిద్రపోయామని 
సిగ్గుపడుతూ ఉన్న ఆ రథికశ్రేష్టులతో ఇట్లా అన్నాడు: 


విశేషం: శిఖండిని ముందుపెట్టుకొని భీష్ముడిని, అ(స్తత్యాగం చేసిన (ద్రోణుడిని చంపటంలో పాండవులు న్యాయాన్ని 
వదలిపెట్టారని ధ్వని. 


సీ “మొగ దప్పితిమి రణమున మన మకట! ము । వ్వురము; రారాజు నొక్కరుని( బాండు 
తనయులు దమవారు. దారును బెక్కండ్రు । గూడి చుట్టును ముట్టి గుల్లపటిచి; 
రేకాదశాక్షౌహిణీశ్వరు. డట్లొంటి । మెయి. జిక్కి పోరుచుండియును బాడి 
దప్పం; డవ్విభుని నధర్మ విక్రమమున( । బాపాత్మకుండగు బకవిరోధి 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 379 


ఆ. _ గూల్లె; నంత బోక కురుదేశ రాజ్యాభి । షిక్తమైన యతని శిరము దన్నెం 
బరిభవంబు నొంచె( బ్రాణాంతకరవేద | నాతిశయముకంటె నన్నరేంద్రు. 27 


ప్రతిపదార్థం: అకట! అయ్యో!; మనము మువ్వురమున్‌= మనం ముగ్గురమూ; రణమునన్‌= యుద్దంలో; మొగదప్పితిమి= 
మొగంతప్పించాము; రారాజున్‌+ఒక్కరునిన్‌= దుర్యోధనుడిని ఒక్కడినీ; పాండు తనయులు= పాండురాజు కొడుకులు; 
తమవారున్‌= తమవాళ్ళూ; తారును= తామూ; పెక్కండ్రు= అనేకులు; కూడి= కలిసి; చుట్టును ముట్టి= చుట్టుముట్టి; 
గుల్లపణిచిరి= అవమానిం చారు; ఏకాదశాక్షాహిణీశ్వరుండు= పదకొండు అక్షొహిణులకు ప్రభువైన దుర్యోధనుడు; అట్లు= ఆ 
విధంగా అతిదీనంగా; ఒంటిమెయిన్‌= ఒంటరివాడయి; చిక్కి= నిలిచి; పోరుచున్‌+ఉండియును= యుద్దం చేస్తూ ఉన్నప్పటికీ; 
పాడి= ధర్మం; తప్పడు; ఆ+విభునిన్‌= ఆ రాజును; అధర్మ విక్రమమునన్‌= అన్యాయమైన పరాక్రమంతో; పాపాత్మకుండు+అగు= 
దుర్మార్గుడైన; బక విరోధి= బకాసురుడి శత్రువైన భీముడు; కూల్చెన్‌= పడగొట్టాడు; అంతన్‌+పోక= అంతటితో ఊరుకోక; 
కురు దేశరాజ్య+ అభిషిక్తము+ఐన= కురుదేశ రాజ్యమందు అభిషేకించబడిన; అతని శిరమున్‌= అతడి తలను; తన్నెన్‌= 
తన్నివాడు; ఆ+ నర+ఇంద్రున్‌= ఆ రాజును (దుర్యోధనుడిని); ప్రాణ+అంతకర వేదనా+అతిశయముకంటెన్‌= ప్రాణంతీసే 
బాధాధిక్యం కన్నా; పరిభవంబు= అవమానము; నొంచెన్‌= బాధించింది. 


తాత్సర్యం: “అయ్యో! మనం ముగ్గురం యుద్దంలో దుర్యోధనుడిదగ్గర లేకుండా మొగం తప్పించాము. రాజరాజును 
ఒక్కడిని పాండవులు తమ వాళ్ళూ తామూ అనేకులు కలిసి చుట్టుముట్టి అవమానించారు. పదకొండు అక్షాహిణుల 
బలానికి ప్రభువైన ఆ రాజరాజు ఆ విధంగా ఒంటరివాడై నిలిచి పోరుతున్నప్పటికీ ధర్మం తప్పడు. అట్లాంటి వాడిని 
దుర్మార్గుడైన భీముడు అధర్మపరా(క్రమం చూపి కూల్చాడు. అంతటితో ఊరుకొనక కురుదేశ రాజ్యాభిషిక్తమైన 
అతడి శిరస్సును తన్నాడు. ఆ రాజును ప్రాణం తీసే బాధాధిక్యం కంటె. అవమానం అధికంగా బాధించింది. 


విశేషం: దుర్యోధనుడు ఎంతటి అభిమానవంతుడో అశ్వత్థామ మాటలవలన తెలుస్తుంది. 


క. లావును వెరవును గలుగు మ । హా వీరు లనేకు లట్టు లన్నిదినము లా 
'భూవిభునకై పెనంగి జయ । మీ వలంతులు గాకపోయి రే మనవచ్చున్‌? 28 


ప్రతిపదార్థం: లావును= బలమూ; వెరవును= ఉపాయమూ; కలుగు= కల; మహత్‌+వీరులు= గొప్ప వీరులు; అనేకులు= 
పెక్కుమంది; అట్టులు= ఆ రీతిగా; అన్ని దినములు= అన్నిరోజులు; ఆ భూవిభునకున్‌+ఐ= ఆ రాజుకోసం; పెన.గ౧= 
యుద్దంచేసి; జయము= గెలుపు; ఈన్‌= ఇవ్వటానికి; వలంతులు= సమర్గులు; కాకపోయిరి; ఏమి+అనన్‌+వచ్చున్‌?= ఏమనాలి? 


తాత్సర్యం: బలమూ, ఉపాయమూ ఉన్న మహావీరులు అనేకులు ఆ విధంగా అన్ని రోజులు ఆ రాజుకోసం పోరాడి 
అతడిని గెలిపించలేకపోయారు. ఏమనాలి? 


ఆ. ఎవ్వరెంత. జేసిరేనియు విధియొండు । దల(ప నా ఫలంబు దల6గ కేల 

యుండు? నిట్లు గాంగ నున్నది గా; కేమి | యెసకమెసంగు కౌరవేంద్రు మనుపు?" 29 
ప్రతిపదార్థం: ఎవ్వరు; ఎంతన్‌= ఎంతటిసాయం; చేసిరి+ఏనియున్‌= చేసినప్పటికీ; విధి= దైవం; ఒండు= ఇంకొకటి; తల. 
పన్‌= తలిస్తే; ఆ ఫలంబు= ఆ ఫలం; తలంగక+ఏల+ఉండున్‌= తొలగకుండా ఎట్టా ఉంటుంది?; ఇట్టు+కాంగన్‌+ఉన్నది+కాక= 


ఇలా కావాలని ఉన్నదికాక; కౌరవ+ఇంద్రు మనువు= దుర్యోధనుడి రక్షణ; ఏమి+ఎసకము+ఎసణగున్‌= ఏమి ఒప్పుతుంది? 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఎవరెంత చేసినప్పటికీ దైవం వేరుగా తలిస్తే, ఫలం ఎట్టా దక్కుతుంది? దుర్యోధనుడి రక్షణ ఇట్టా 
కావలసి ఉండగా, ఏమి ఒప్పుతుంది? 


వ. అని పలుమాటలాడి 'మీ మది కలంగకున్నదేని యీ మహావ్యసనంబునకు( గర్తవ్యం బెద్ది చెప్పవలయు' నని 
నం గృపాచార్యుండు ధనురాచార్యనందను మొగంబు గనుంగొని “నీవు చెప్పందలంచిన యంత వట్టు నుం 
జెప్పి కార్యం బడిగితేని నాకు దోంచిన దానిం జెప్పెద విను మని యిట్లనియె. 30 


ప్రతిపదార్థం: అని పలు మాటలు+ఆడి= పెక్కు పలుకులు పలికి; మీ మది= మీ మనస్సు; కలంగక+ఉన్నది+ఏనిన్‌= 
చేయదగినదేది; చెప్పవలయున్‌= చెప్పాలి; అనినన్‌= అనగా; కృపాచార్యుండు; ధనురాచార్య నందను మొగంబు= ద్రోణుడి 
కొడుకైన అశ్వత్చ్హామ ముఖం; కనుంగొని= చూచి; నీవు చెప్పన్‌+తల(చిన= అంత+పట్టునున్‌= చెప్పాలనుకున్నదంతా; చెప్పి; 
కార్యంబు= చేయవలసిన దానిని; అడిగితి(ఏ)+ఏనిన్‌= అడిగినట్లయితే; నాకున్‌ తోంచిన దానిన్‌= చెప్పెదన్‌ వినుము; అని 
ఇట్లు అనియెన్‌. 


తాత్పర్యం: అని పెక్కు పలుకులు పలికి “మ మనస్సు కలతచెందక పోతే, ఈ మహాకష్టానికి ఏం చెయ్యాలో 
చెప్పాలి” అనగా, కృపాచార్యుడు అశ్వత్థామ ముఖం చూచి “నీవు చెప్పాలనుకున్నదంతా చెప్పి ఏం చేయాలో అడిగితే 
నాకు తోచింది నేను చెపుతాను. వినుము” అని ఇట్లా అన్నాడు: 


కృపాచార్యు( డశ్వత్తానుకు నీతివిశేషంబు లెటింగించుట (సం.10-2-1) 


రై 


“'ప్రారంభములకిల్లం బౌరుషమ్మును దైవ । మును సాధనమ్ములు వినుము వాని 
లోన నొక్కటి చేతం గానేర వనఘ! త । త్వల సిద్దు; లెట్లన్నల దజిచు వాన 
కారు పొలంబున. గల్గె నేనియు. గొల్లు :కాపీరప నేర్చునే? కల విధమున 
వల నేర్పడ(గ దున్న. బొలములో నైన వ । ర్షంబు లేకున్న ధాన్యంబు లగునె? 


ఆ. కాంపు లావు వెరవు గల్లి కర్ట్సనము సే | యంగ, వృష్టి దగినయట్లు గలుగ 
ఫలము గల్లు; నట్లు పొరుషంబునకు దై । వంబు తోడుపాటు వలయు నెందు. 31 


ప్రతిపదార్థం: అనఘ= పాపరహితుడా!= ప్రారంభములకున్‌+ఎల్లన్‌= ప్రయత్నాలకన్నిటికీ; పౌరుషమ్మును= పురుషకారమూ; 
దైవమును= దైవమూ; సాధనమ్ములు= సాధనాలు; వినుము; వానిలోనన్‌= వాటిలో; ఒక్కటిచేతన్‌= ఒకదానిచేత; తద్‌+ఫల 
సిద్దులు= ఆ ఫలం సిద్దించటాలు; కాన్‌+నేరవు= కాజాలవు; ఎట్టు+అన్నన్‌= ఎట్లా అంటే; తజచు= అధికంగా; వానకారు= 
వర్షం; పొలంబునన్‌= పొలంలో; కల్లెన్‌+ ఏనియున్‌= కలిగినప్పటికీ; కల విధమునన్‌= ఎలాగయినా; కొల్చు= ధాన్యం; 
కావింపన్‌+నేర్చునే= చేయగలడా?; వలను= నేర్పు; ఏర్పడంగన్‌= స్పష్టపడేటట్టు; దున్నన్‌= దున్నివా; పొలములోన్‌; ఐన 
వర్షంబు= కావలసిన వాన; లేక+ఉన్నన్‌= లేకపోతే; ధాన్యంబులు అగునె?= ధాన్యం పండునా?; కాషపు= రైతు; లావు= శక్తీ; 
వెరవు= ఉపాయమూ; కల్లి= కలిగి; కర్భనము+చేయంగన్‌= దున్నితే; వృష్టి= వర్షం; తగిన+అట్టు= తగినవిధంగా; కలుగన్‌= 
కలిగితే; ఫలము కల్నున్‌= ఫలితం కలుగుతుంది; అట్టు= ఆ విధంగా; ఎందున్‌= ఏ విషయంలోనైనా; పౌరుషంబునకున్‌= 
పురుషప్రయత్నానికి; దైవంబు= దైవంయొక్క; తోడుపాటు= సహాయం; వలయున్‌= అవసరం. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 381 
తాత్సర్యం: 'పాపరహితుడవైన అశ్వత్థామా! అన్ని ప్రయత్నాలకూ పురుషకారమూ, దైవమూ సాధనాలు, వినుము. 
ఆ రెండింటిలో ఒక దానిచేతనే ఫలసిద్ది కాజాలదు. ఎట్టా అంటే తరచుగా పొలంలో వానలు కురిసినప్పటికీ రైతు 


ఏ విధంగానూ ధాన్యం పండించగలడా? నేర్పుతో దున్నినా పొలంలో వర్షం తగినంత కురిస్తేనే ఫలం లభిస్తుంది. 
అట్లా ఎక్కడైనా పురుషప్రయత్నానికి దైవం తోడుపడాలి.' 


విశేషం: దైవ ముండి పురుషకారం లేకపోయినా పురుషకార ముండి దైవం లేకపోయినా కార్యం సిద్దించదు. న్‌ కార్యమైనా 
సిద్దించాలంటే దైవం పౌరుషం - ఈ రెండూ ఉండాల్సిందే. దైవ పౌరుషాల్లో 5 ఒక్కదానివలన కార్యసిద్ధి జరుగదు. రెండూ 
ఉండాలనే సామాన్యాంశం కర్షకుడి కృషీ వానా అనే విశేషాంశంచేత సమర్థింప బడింది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


వ. “'అదియునుం గాక. 32 
తాత్పర్యం: “అది గాక 


క. “'తగుపని కుద్యోగించుచు(, । దగ వెలిగెడు హితుల కనుమతంబుగ. జేయన్‌ 
జగతీ సురవర! కార్యము । లగు; వారికి గలుగు విధి సహాయత్వంబున్‌.” 33 


ప్రతిపదార్థం: జగతీసురవర!= బ్రాహ్మణోత్తమా! అశృత్థామా!; తగు పనికిన్‌= తగినపనికి; ఉద్యోగించుచున్‌= ప్రయత్నంచేస్తూ; 
తగవు+ఎణీగౌడు హితులకున్‌= ధర్మవేత్తలైన శ్రేయోభిలాషులకు; అనుమతంబుగన్‌= సమ్మతంగా; చేయన్‌= చేస్తే; కార్యములు= 
పనులు; అగున్‌= అవుతాయి; వారికిన్‌; విధి సహాయత్వంబున్‌= దైవం తోడుపాటు కూడా; కలుగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: 1బ్రాహ్మణోత్తమా! అశృత్తామా! తగిన పనికి ప్రయత్నిస్తూ ధర్మం తెలిసిన శ్రేయోభిలాషులకు సమ్మతంగా 
చేసినట్లయితే పనులు నెరవేరుతాయి. వాళ్ళకు దైవం కూడ తోడుపడుతుంది.” 


క. “ధర్మము దప్పక నయగతి( । గర్మాచరణంబు నడప6గా ఫలసిద్దిన్‌ 
నిరలయశ మగు దప్పినం । బేర్మి సెడదె నింద రా నభేద్యోత్సాహా!' 34 


ప్రతిపదార్థం: అభేద్య+ఉత్సాహా!= చెక్కు చెదరని ఉత్సాహం కలవాడా - అశ్యత్థామా!; ధర్మం= న్యాయం; తప్పక= తప్ప 
కుండా; నయ గతిన్‌= నీతిమార్లాన; కర్మాచరణంబున్‌= కార్యనిర్వహణం; నడపంగాన్‌= జరిపినట్టయితే; ఫలసిద్దిన్‌= ఫలసిద్దీ; 
నిర్మల యశము= స్వచ్చమైన కీర్తీ అగున్‌ తప్పినన్‌= అలా కాకుంటే; నిందరాన్‌= అపకీర్తి కలుగగా; పేర్మి= గౌరవం; చెడదె?= 
నశించదా? (చెడుతుందని భావం). 


తాత్సర్యం: చెక్కు చెదరని ఉత్సాహం గల అశ్వత్థామా! ధర్మం తప్పకుండా నీతితో పని చేసినట్టయితే ఫలసిద్దీ, 
సత్కీర్తీ లభిస్తాయి. అట్లా కాకుంటే అపకీర్తి కలుగుతుంది. గౌరవమూ నశిస్తుంది. 


విశేషం: 'నీ ఉత్సాహం అభేద్యమే కాని దానిని ధర్మయుక్తమైన పనియెడ చూపించుము. లేకపోతే అపకీర్తి కలిగి గౌరవం 
నశిస్తుం' దని అశృత్త్సామకు కృపాచార్యుడి హెచ్చరిక. 'దప్పదు పేర్మి సెడదె నిందరా దభేద్యోత్సాహా” అనే ఉస్మానియా 
యూనివర్శిటీ ప్రతి పాఠముకంటే, నా..తె.వి. ప్రతులలలోని దప్పిన బేర్మి సెడదె నిందరా నభేద్యోత్సాహా' అనే పాఠమే 
మేలనిపించింది. 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. “నీతి దొజింగి కార్యముల నెట్టన యాగ్రహవృత్తి( జేసినం 
బ్రీతిగ సిద్ది బొందినను భీతియు( గుత్సృయు( బుట్టు; భూజను 
ల్వేతురు; చేటు చేతలు ఫలింపక తక్కిన, మున్న వచ్చు న 
త్యాతురతాస్పదంబు లగు నాపద; లిద్ధ వివేకవైభవా!' 35 


ప్రతిపదార్థం: ఇద్ద వివేక వైభవా!= మంచి వివేకసంపద గలవాడా! అశ్యత్తామా!; నీతి; తొజుంగి= విడిచి; కార్యములన్‌= 
పనులను; నెట్టన= అనాలోచితంగా; ఆగ్రహ వృత్తిన్‌= పట్టుదలతో; చేసినన్‌= చేస్తే) ప్రీతిగన్‌= సంతోషం కలిగేటట్టు; 
సిద్దిన్‌+పొందినను= ఫలించినప్పటికీ; భీతియున్‌= భయమూ; కుత్సయున్‌= నిందా; పుట్టున్‌; భూ జనుల్‌= (ప్రజలు; వేతురు= 
బాధిస్తారు; చేటు చేంతలు= దుష్కార్యాలు; ఫలింపక తక్కినన్‌= ఫలించకపోతే; అత్యాతురతాస్పరంబులు+అగు= అధికమైన 
బాధకు చోటుఅయిన; ఆపదలు; మిక్కిలి బాధ కలిగించే కష్టాలు; మున్ను+అ= ముందుగానే వచ్చున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: 'మంచి వివేక సంపదగల అశ్వత్థామా! నీతిమాలిన పనులు అనాలోచితంగా వట్టి పట్టుదలతో చేస్తే, 
సంతోషం కలిగేటట్టు ఒకవేళ అని సిద్దించినా;, భయమూ, నిందా కలుగుతాయి. (ప్రజలు బాధిస్తారు. ఆ దుష్కా 
ర్యాలు నెరవేరకపోతే మిక్కిలి బాధలకు చోటయిన ఆపదలు ముందు సంభవిస్తాయి.” 


విశేషం: “ఇద్ద వివేకవైభవా! అని అశ్వత్థామని సంబోధించడంలో మంచి వివేకంగల నీవు ఈ సమయంలో పట్టుదలే 
ప్రధానంగా అనాలోచితంగా పాడుపని చేస్తే దుష్పలితాలు అనుభవిస్తావు. అందుచేత వివేకంతో (ప్రవర్తించు మని అతడికి 
కృపాచార్యుడి ఉపదేశం'....నాపద సిద్ద వివేక వైభవా' అనే ఉయూ.ప్రతులలోని పాఠంకంటె. తె.వి. ప్రతిలోని..నాపద లిద్దవివేక 
వైభవా అనే పాఠమే మేలనిపించింది. 


ఉ.  'కోధము, లోభమున్‌, భయము. గూరిన చిత్తముతోడ దుప్కియా 

సాధనవృత్తి దుర్దనుండు సజ్జను లాంగంగం జేయు కార్యముల్‌ 

బాధల బెట్టకున్నె? సిరి పాయంగ6 జేయకయున్నె వానిం? దీ 

వ్రాధి నితాంత దుఃఖ హృదయత్వము దేరకయున్నె వానికిన్‌?' 36 
ప్రతిపదార్థం: (క్రోధమున్‌= కోపమూ; లోభమున్‌= దురాశా; భయమున్‌= భయమూ; కూరిన= నిండిన; చిత్తముతోడన్‌= 
మనస్సుతో; దుర్దను(డు= చెడ్డవాండు; సత్‌+జనులు= మంచివాళ్ళు; అంగంగన్‌= వద్దంటూండగా; దుష్కియా సాధన వృత్తిన్‌= 
పాడు పనిని సాధించే (ప్రవర్తనతో; చేయు కార్యముల్‌= చేసే పనులు; బాధలన్‌+పెట్టక+ ఉన్నె?= బాధించకుండా ఉంటాయా?; 


వానిన్‌= ఆ దుర్మార్లుడిని; సిరి= సంపద; పాయంగన్‌+చేయక+ఉన్ని?= కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాయా?; వానికిన్‌= 
వాడికి; తీవ్ర+అది నితాంత దుఃఖ హృదయత్వము= అధికమైన మనోవ్యాధిచేత మిక్కిలి దుఃఖంతో కూడిన హృదయం; 


తేరక+ఉన్నె?= తేకుండా ఉంటుందా? కలిగించకుండా ఉంటుందా? 


తాత్సర్యం: కోపమూ, దురాశా, భయమూ నిండిన మనస్సుతో దుర్మార్గుడు మంచివాళ్ళు వద్దని వారిస్తున్నా, 
పాడుపనిని సాధించాలనే అభిప్రాయంతో చేసే పనులు బాధించకుండా ఉంటాయా? ఆ దుర్మార్గుడు సిరిని 
కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాయా? వాడికి తీవ్రమైన మనోవ్యాధితో మిక్కిలి దుఃఖితమైన మనస్సును 
కలిగించకుండా ఉంటాయా? (తప్పక అట్లా చేస్తాయని భావం). 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 383 


చ. వినుము కురుక్షితీశుండు వివేక విదూరుండు క్రోధలోభముల్‌ 
మనమున+ బేర్ణినన్‌ దురభిమానమునన్‌ హితులెంత చెప్పిన 
న్వినక బహుప్రకారముల నిందకు నోర్హి పరాభవించె స 
జ్ఞనులగు పాండుపుత్రుల; నసత్పథవృత్తికిం జేటు దప్పునే? 37 


ప్రతిపదార్థం: వినుము; కురుక్షితి+-ఈశుండు= కురురాజు దుర్యోధనుడు; వివేక విదూరుండు= వివేకానికి మిక్కిలి దూరమైన 
వాడు; (క్రోధ లోభముల్‌= కోపమూ, దురాశా; మనమునన్‌= మనస్సులో; పేర్చినన్‌= అతిశయించగా; దురభిమానమునన్‌= 
దుర్గర్వంతో; హితులు= శ్రేయోభిలాషులు; ఎంత చెప్పినన్‌= ఎంత చెప్పినా; వినక; బహు ్రకారములన్‌= అనేకవిధాల; 
నిందకున్‌; ఓర్భి= సహించి; సత్‌+జనులు+అగు= మంచివాళ్ళెన; పాండుపుత్రులన్‌= పాండవులను; పరాభవించెన్‌= అవమానిం 
చాడు; అసత్‌+ పథవృత్తికిన్‌= దుర్మార్గంతో నడిచేవాడికి; చేటు= నాశం; తప్పునే?= తప్పుతుందా? 


తాత్సర్యం: 'అశృత్తామా! వినుము. దుర్యోధనుడు అవివేకి. కోపమూ, దురాశా మనస్సులో అతిశయించగా దుర్గ 
ర్వంతో (శ్రేయోభిలాషు లెంత చెప్పినా వినిపించుకొనక అనేక విధాల నిందలు పడి, ఉత్తములైన పాండవులను 
పరాభవించాడు. దుర్మార్గంలో నడిచేవాడికి నాశం తప్పుతుందా?” (తప్పదని భావం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. దుర్యోధనుడు దుర్మార్గుడై పాండవులను పరాభవించి నశించాడనే విశేషాంశం దుర్మార్లుడికి 


చేటు తప్పదనే సామాన్యాంశం చేత సమర్దించబడింది కాబట్టి ఇక్కడ అలంకారం అర్జాంతరన్యాసం. 
ఫీ థ్‌ టె భి ఫీ 


వ. అని పలికి తమ్మునతండు 'మీ మది గల(గకయున్నదేని( గర్తవ్యంబు. జెప్పవలయు' నని యడిగినమాట 
లుగ్గడించి 38 


ప్రతిపదార్థం: అని పలికి; అతండు= అశృత్తామ; మీ మది= మీ మనస్సు; కల(గక+ఉన్నది+ఏనిన్‌= కలతచెందకున్నట్లయితే; 
కం. యఖ యా 
కర్తవ్యంబున్‌= చేయదగినదానిని; చెప్పన్‌+వలయున్‌= చెప్పాలి అని; తమ్మున్‌= తమను; అడిగిన మాటలు; ఉగ్గడించి= పలికి, 


తాత్సర్యం: అని పలికి, అశ్వత్లామ “మీ మనస్సు కలత చెందకున్నట్లయితే చేయదగినదానిని చెప్పా'లని తమను 
అడిగిన మాటలు గుర్తుచేసి. 


క. “జగ మెజుంగంగ దుశ్శీలుం | డగు భూనాథుండు వోయినట్టులె పోంగాం 
డెగడుం జేటుం గలిగి వగ । మిగులను మది గలంగదే యమిత్రధ్వంసీ!” 39 


ప్రతిపదార్థం: అమి(త్ర ధ్వంసీ!= శత్రునాశకుడా - అశ్వత్తామా!; జగము= లోకం; ఎయింగంగన్‌= ఎరిగేలాగా; దుళ్ళీలుండు= 
దుష్టస్వభావుడు; అగు; భూనాథుండు= రాజు; పోయిన +అట్టులు+ఎ+పోంగాన్‌= నశించినట్లే నశించగా; తెగడున్‌= నిందా; 
చేటున్‌= కీడూ; కలిగి; వగ= దుఃఖం; మిగులను= అతిశయించగా; మది= మనస్సు; కల(గదే?= కలతచెందదా? 


తాత్సర్యం: 'శత్రునాశంకరుడవైన అశృత్తామా! లోక ప్రసిద్దంగా దుష్టస్వభావుడైన రాజు పోయినట్లే పోగా, నిందా, 
కీడూ కలిగి దుఃఖం అతిశయిస్తే మనస్సు కలతచెందదా? (తప్పక కలత చెందుతుందని భావం.) 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. “అది యట్లుండె మన కిప్పు డిది కర్తవ్యం బని నిశ్చయింప మన మేమి నేర్తుము? తగవు తెబింగెలింగిం 

చెద నాకర్ణింపుము.” 40 
ప్రతిపదార్థం: అది; అట్టు+ఉండెన్‌; మనకున్‌= మనకు; ఇప్పుడు; ఇది; కర్తవ్యంబు= చేయదగినది అని; నిశ్చయింపన్‌= 
నిర్ణయించటానికి; మనము; ఏమి; నేర్తుము?= ఎరుగుదుము?; తగవు తెజంగు= ధర్మప్రకారం; ఎజీంగించెదన్‌= తెలుపుతాను; 
ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: అది అట్లా ఉండనిమ్ము. ఇప్పుడు ఇదీ కర్తవ్యం అని మనం ఏమి నిర్ణయించగలం? ధర్మ (ప్రకారం 
చెపుతాను వినుము. 
క, “మన మందటిమును ధృతరా । ఘ్లని కడకుం బోయి కార్యసూత్ర మతనిచే 

వినవలయు; నాత( డెయ్యది । గని పలికిన నదియ మనకు. గర్తవ్య మగున్‌.' 41 
ప్రతిపదార్థం: మనము; అందణమును; ధృతరాష్ట్రుని కడకున్‌= ధృతరాష్ట్రుడి దగ్గరకు; పోయి= వెళ్ళి; అతనిచేన్‌= అతడినుంచి; 
కార్యసూ(త్రము= కర్తవ్యం యొక్క (క్రమం; వినన్‌+వలయున్‌= వినాలి; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; ఎయ్యది= ఏది; కని= 
చూచి; పలికినన్‌= చెపితే; అది+అ= అదే; మనకున్‌= మనకు; కర్తవ్యము+అగున్‌= చేయదగినది అవుతుంది. 


తాత్సర్యం: 'మనం అందరం ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి అతడివలన కర్తవ్యం వినాలి. అతడు ఆలోచించి ఏమి 
చెపితే అదే మనకు కర్తవ్యం అవుతుంది.” 


వ. అమ్మహీకాంతుండు. 42 


ప్రతిపదార్థం: ఆ+మహీ కాంతుండు= ఆ రాజు - ధృతరాష్ట్రుడు 


తాత్పర్యం: అని పలికి, అశ్వత్తామ “మీ మనస్సు కలత చెందకున్నట్లయితే చేయదగినదానిని చెప్పా'లని తమను 
ఆ ధృతరాష్ట్రుడు అడిగిన మాటలు గుర్తుచేసి. 


క. తానును గాంధారియు నె । ద్దానిం గార్యంబు గాగ దలంచి పనిచినన్‌ 
దానికి. గా దన వలవదు; । పూని యనుష్టింత; మదియ పొగ డొందించున్‌. 43 


ప్రతిపదార్థం: తానును= ఆ ధృతరాష్ట్రుడూ; గాంధారియున్‌= అతడి భార్య గాంధారీ; ఏ+దానిన్‌= దేనిని; కార్యంబు+కా( 
గన్‌= కర్తవ్యంగా; తలంచి= ఎంచి; పనిచినన్‌= ఆజ్ఞాపించినా; దానికిన్‌; కాదు+అనన్‌+వలవదు= కాదనవద్దు; పూని= ప్రయత్నించి; 
అనుష్టింతము= చేద్దాం; అది+అ= అదే; పొగడు= కీర్తి; ఒందించున్‌= పొందేటట్టు చేస్తుంది. 


తాత్సర్యం: ఆ ధృతరాషుడూ, అతడి భార్య గాంధారీ ఏది కర్తవ్యమని చూచి ఆనతిస్తే దానిని కాదనకుండా 
పూనికతో ఆచరిద్దాము. అదే మనకు కీర్తి కలిగిస్తుంది. 


వ. వారలకడ విదురుండు నుండు నమ్మువ్వురు విచారించి చెప్పిన కార్యంబునకు నిందగలుగ; దట్లుంగాకయెట్లు 
పొరలినను దైవోపహతంబు లగు కార్యంబులు సిద్ది. బొందునె? యడిచిపడవలవదు. విచారించి కొంది 
మనవుడు శోక దందహ్యమానమానసుం డగుచు నగ్గురపుత్రుండు కృతవర్మను నతని నాలోకించి. 44 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 385 
ప్రతిపదార్థం: వారల కడన్‌= ఆ గాంధారీ ధృతరాష్టులదగ్గర; విదురుండున్‌= విదురుడుకూడా; ఉండున్‌= ఉంటాడు; ఆ+ 
మువ్వురున్‌= ఆ ముగ్గురు-గాంధారీ ధృతరాష్ట్ర విదురులు; విచారించి= ఆలోచించి; చెప్పిన కార్యంబునకున్‌= చెప్పిన కర్త 
వ్యానికి; నింద కలుగదు; అట్టున్‌+కాక= అదీకాక; ఎట్టు= ఎట్టా; పొదలినను= దొర్లినా (శ్రమపడ్డా); దైవ+ఉపహతంబులు= 
దైవంచేత కొట్టబడినవి అగు; కార్యంబులు= పనులు; సిద్దిన్‌+పొందునె?= ఫలిస్తాయా?; అడిచిపడన్‌+వలవదు= తొందరపడవద్దు; 
విచారించికొందము= ఆలోచించుకుందాము; అనవుడున్‌= అనగానే; శోక దందహ్యామాన మానసుండు= దుఃఖంచేత 
దహింపబడుతూ ఉన్న మనస్సు గలవాడు; అగుచున్‌= అవుతూ; ఆ+గురు పుత్రుండు= ఆ అశ్వత్హామ; కృతవర్మను= కృత 
వర్మనూ; అతనిన్‌= కృపాచార్యుడినీ; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: 'ఆ గాంధారీ ధృతరాష్ట్రుల దగ్గర విదురుడు కూడా ఉంటాడు. ఆ ముగ్గురూ ఆలోచించి చెప్పిన పనికి 
నింద ఉండదు. అదీగాక ఎంత (శమించినా దైవదూషితాలైన కార్యాలు ఫలిస్తాయా? తొందరపడవద్దు. 
ఆలోచించుకుందాము.” అనగానే దుఃఖంచేత దహించబడుతూన్న మనస్సుగల అశృత్తామ కృతవర్శ్మనీ, కృపాచార్యుడిని 
చూచి 


అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలతో. దనపూన్మి స్థిరీకరించుట (సం.10-3-1) 


వెరవిట్టి తెలి; గిది వెంగలితనమని, । యెల్లవా(డును దన యొజింగినట్టి 
తెటి(గున నిజకార్య దృష్టియ కయికొను । నొరుల నేర్పులు పట్టనొల్లం దాత్మ 
బుద్దియ మే లని పొగడు; నన్యుల చిత్త । వృత్తుల నిందించు; వివిధగతులC 
జెందెడు నాత్మీయ చేతః ప్రవర్తన । మరయండు; దాన బాల్యమున దలచు 


రై 


ఆ. తలు గీడుచేసి, యెలప్రాయమున నొండు | తలంపునందు. బట్టుకొలుపు( బ్రీతి; 
ముదిమి వచ్చినతటి నదియును విడిచి య । న్యంబు లైన నేర్పు లాచరించు. 45 


ప్రతిపదార్థం: వెరవు= నేర్పు; ఇట్టి తెజంగు= ఈ విధమైనది; ఇది; వెంగలితనము= వెర్రితనము అని; ఎల్లవాండును= 
ప్రతీవాడూ; తన+ఎజీంగిన+అట్టి= తనకు తెలిసినట్టి; తెజంగునన్‌= విధంగా; నిజ కార్యదృష్టి+అ= తన పనియందు చూపే; 
కయికొనున్‌= స్వీకరిస్తాడు; ఒరుల నేర్పులు= ఇతరుల నేర్పులు; పట్టన్‌= స్వీకరించటానికి; ఒల్లండు= ఇష్టపడడు; ఆత్మబుద్ది+అ= 
వావి అ లి. | యలు 
తన తలపే; మేలు+అని= మంచిదని; పొగడున్‌= పొగడుకుంటాడు; అన్యుల= ఇతరుల; చిత్తవృత్తులన్‌= మనోభిప్రాయాలను; 
నిందించున్‌= తిట్టుతాడు, ఒప్పుకోడు; వివిధగతులన్‌+చెందెడు= అనేకవిధాలుగా ఉండే; ఆత్మీయ చేతన్‌+ (ప్రవర్తనము= తన 
చిత్తవృత్తిని; అరయండు= చూడడు; తాను+అ= తనే; బాల్యమునన్‌= చిన్నతనంలో; తలచు తలపు= చేసే ఆలోచనను; 
సి= స్మరించి; ఎల = ౦ల; ఒం లయపు+అం = ఇంక్‌ అ 0౦0౪; (ఎలిన= 
కీడుచేసి= తిరస్కరించి; ఎల ప్రాయమునన్‌= యౌవనంలో; ఒండు త దున్‌= ఇంకో అభిప్రాయంపై; ట్రీతిన్‌: 
ఇష్టాన్ని; పట్టుకొలుపున్‌= నిలుపుతాడు; ముదిమి= ముసలితనం; వచ్చిన; తటిన్‌= వచ్చినప్పుడు; అదియును= ఆ అభిప్రాయాన్ని; 
కూడా; విడిచి; అన్యంబులు+ఐన= వేరైన; నేర్పులు; ఆచరించున్‌= చేస్తాడు. 


తాత్సర్యం: నేర్పు ఈ విధమైనది. ఇది వెర్రితనం అని ప్రతీవాడూ తనకు తెలిసిన విధంగా తన పనియందలి 
చూపే మంచిదని భావిస్తాడు. ఇతరుల నేర్పులను అంగీకరించడు. తన తలపే మంచిదని పొగడుకొంటాడు. 
ఇతరుల మనోధిప్రాయాలను నిందిస్తాడు. తన ఆలోచనలు నిలకడగా ఉండక రకరకాలుగా ఉండటం గమనించడు. 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తమ చిన్నతనంలో ఏర్పరచుకొన్న అభిప్రాయాలను తిరస్కరించి, యౌవనం వచ్చాక వేరే అభిప్రాయంపై మక్కువ 
చూపుతాడు. ముసలితనం వచ్చినప్పుడు అదికూడా విడిచిపెట్టి వేరే నేర్పులను ఆచరిస్తాడు. 


విశేషం: 'నా పరిస్థితిని నా చూపుతో అర్ధం చేసికొని నా అభిప్రాయాలను మన్నించు' మని అశ్వత్థామ కృపాచార్యుడిని 
సాధారణీకరించి వేడుకొనటం గమనార్హం. 


క ఆపద(బడి యొక్కండు స । ద్వాపారము గాగ జూచి దాని నడవు; శ్రీ 

ప్రాపించిన నరు€ డొండొక । చూపున వర్తించు నది విశుద్ధపదముగన్‌. 45 
ప్రతిపదార్థం: నరుండు= మనుష్యుడు; ఆపదన్‌= ఆపదలో; పడి= చిక్కుకొని; ఒక్క(డు= ఒక్కటి- ఒక పనిని; సద్వ్యాపారము+కాం 
గన్‌+చూచి= మంచి పనిగా భావించి; దానిన్‌= ఆ పనిని; నడపున్‌= ఆచరిస్తాడు; శ్రీ= సంపద; (ప్రాపించినన్‌= కలిగితే; 
ఒండొక= వేరొక; చూపునన్‌= దృష్టితో; అది= ఆ చూపు; విశుద్ద పదముగన్‌= మిక్కిలి పవిత్రమైనదిగా అత్యుత్తమమైనదిగా 
వర్తించున్‌= (ప్రవర్తిస్తాడు. 


తాత్పర్యం: మానవుడు ఆపదలో ఉన్నప్పుడు ఒకపని మంచిదని భావించి దానిని ఆచరిస్తాడు. సంపద వచ్చినప్పుడు 
వేరే చూపుతో అది ప్రశస్తమని భావించి ప్రవర్తిస్తాడు. 


నిశేషం: 'యుద్దంలో తండ్రిని అన్యాయంగా కోల్పోయి నేను ఆపదలో ఉన్నాను. నా చూపు ఒక విధంగా ఉంటుంది. అది 
మంచిదని నా అభిప్రాయం. నీ కట్లాంటి ఆపదలేదు. కాబట్టి నీ చూపు వేరుగా ఉంటుంది. అదే మంచిదని నీ అభిప్రాయం. 
నా పరిసితిని బటి నా చూపును అరం చేసికొనుము అని అశ్వత్థామ కృపుడిని వేడుకొంటున్నాడు. 

యఖ ల (©) థి 


క. తగునని మరణాదులకై । తెగువదెసన్‌ మానవుండు దృఢనిశ్చయతం 
దగిలినయది పరమహితం । బుగ వదలక నడుపు నన్యబుద్దులు గొనమిన్‌. 47 


ప్రతిపదార్థం: మానవుండు= మనుష్యుడు; మరణ+ఆదులకై= చావూ మొదలైన వాటికి; తెగువదెసన్‌= సాహసంవైపు; 

తగున్‌+అని= తగినదని; దృఢనిశ్చయతన్‌= గట్టి నిర్ణయంతో; తగిలిన+అది= ఇష్టపడినది; పరమ హితంబునన్‌= మిక్కిలి 

మేలయినదని; వదలక= విడువక; అన్యబుద్దులు= ఇతరుల తలంపులు; కొనమిన్‌= స్వీకరించిక పోవడం; నడుపున్‌= చేస్తాడు 
క్ర 

(అన్యబుద్దులను స్వకరించడు,. 


తాత్సర్యం: మనుష్యుడు మరణాదులకు కూడా తెగించి ఒక పని మంచిదని దృఢనిశ్చయంతో ఇష్టపడి, దానిని 
మిక్కిలి మేలయినదని వదలక, ఇతరుల తలంపులను తోసి పుచ్చుతాడు. 


వ. 'మీరెటుంగనియది లేదు. నాకుం దోచిన కర్ణంబు మన కందటికును శోకనాశంబగునట్టిది, దాని వినుండు 
చెప్పెద€ బ్రజాపతి ప్రజల సృజించి విప్రనకు దమంబును, క్షత్రియునకు( దేజంబును, వైశ్యునకు దక్షత్వంబును, 
శూద్రునకు€ ద్రివర్ధానుకూలతయు వలయు గుణంబులుగా విధించెం గావున శాంతుండు గాని విప్రుండును, 
దేజస్విగాని రాజును, దక్షుండుగాని వైశ్యుండును, ద్రివర్ధానుకూలుండుగాని శూద్రుండును నిందం బడుదు; 
రదియట్లుండె; నేనును విప్రకులంబునందు జన పూజితం బైవ వంశంబునందు జనియించిభాగ్యహీనతవలన 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 387 


రాజోచిత ధర్మం బనుష్టించితి, నడుమ నా నిష్ట వదలి విప్రదర్శంబు మహనీయంబైన, నది యాచరించు 
వాడనగుట నా మదికిం జూడమేలై యుండ దదియుంగాక. 48 


ప్రతిపదార్థం: మీరు; ఎజుంగని+అది= తెలియనిది లేదు; నాకున్‌= నాకు; తోచిన కర్ణంబు= తోచిన కార్యం; మనకున్‌= 
అందజకును; శోకనాశంబు+అగు+అట్టిది= శోకాన్ని పోగొట్టేది; దానిన్‌; వినుండు; చెప్పెదన్‌; ప్రజాపతి= (బ్రహ్మ; (ప్రజలన్‌= 
ప్రజలను; సృజించి= పుట్టించి; విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; దమంబును= ఇంద్రియ నిగ్రహమూ; క్షత్రియునకున్‌= రాజుకు 
తేజంబును; వైశ్యునకున్‌= కోమటికి; దక్షత్వంబును; సామర్థ్యమూ; శూద్రునకున్‌; (త్రివర్ష+అనుకూలతయున్‌= మూడు వర్ణాల 
వారికీ అనుకూలంగా ఉండటమూ; వలయు గుణంబులు+కాన్‌= కావలసిన గుణాలుగా; విధించెన్‌= ఏర్పరిచాడు; కావునన్‌; 
శాంతుండు+కాని= శాంతగుణంలేని; విప్రండును= బ్రాహ్మణుడూ; తేజస్వి+కాని రాజును= తేజస్వంతుడు కాని రాజూ; 
దక్షుండు+కాని వైశ్యుండును= సమర్ధుడుకాని కోమటీ; (త్రివర్ల+అనుకూలుండు+కాని శూద్రుండును= మూడు వర్ణాల వారికీ 
అనుకూలుండు కాని శూద్రుడూ; నిందన్‌+పడుదురు= నింద్యులవుతారు; అది+అట్టు+ఉండెన్‌= అది అట్లా ఉండగా; 
ఏనును= నేనుకూడా; విప్ర కులంబు+అందున్‌= బ్రహ్మణకులంలో; జనపూబితంబు+ఐన= జనులు పూజించే; వంశంబు+ 
అందున్‌= వంశంలో; జనియించి= పుట్టి; భాగ్య హీనతవలనన్‌= దౌర్భాగ్యవశంచేత; రాజు+ఉచిత ధర్మంబు= క్షత్రియుడికి 
ఉచితమైన ధర్మం; అనుష్టించితిన్‌= ఆచరించాను; నడుమన్‌= మధ్యలో; ఆ నిష్ట= ఆ బ్రాహ్మణాచారాన్ని వదలి; విప్రధర్మంబు= 
(బ్రాహ్మణధర్మం; మహనీయంబు+ఐనన్‌= గొప్పది కదా అని; అది ఆచరించువా(డన్‌+అగుట= అనుష్టించే వాడిని కావటం; 
నా మదికిన్‌+చూడన్‌= నా మనస్సుకి చూస్తే; మేలు+ఐ+ఉండదు= బాగా ఉండదు; అదియున్‌+కాక= అదీగాక, 


తాత్సర్యం: మీకు తెలియనిది లేదు. నాకు తోచినకార్యం మన కందరికీ శోకం పోగొట్టేది. దానిని వినండి, 
చెపుతాను. (బ్రహ్మ (ప్రజలను సృష్టించి (బ్రాహ్మణుడికి ఇం[ద్రియని[గ్రహమూ, క్షత్రియుడికి తేజస్సూ, కోమటికి 
దక్షతా, శూద్రుడికి (త్రివర్ణానుకూలతా ఉండవలసిన గుణాలుగా నిర్ణయించాడు. కాబట్టి, శాంతగుణం లేని 
బ్రాహ్మణుడూ, తేజస్వంతుడు కాని క్షత్రియుడూ, దక్షతలేని కోమటీ, త్రివర్షానుకూలత లేని శూద్రుడూ నింద్యు 
లవుతారు. అది అట్లా ఉండనిమ్ము. నేను కూడా జనులు పూజించే బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యవశంచేత 
క్షత్రయోచిత ధర్మం ఆచరించాను. మధ్యలో ఆ ఆచారం వదలి, (బ్రాహ్మణధర్మం మహనీయమైనది కదా! అని 
మళ్ళీ దానిని ఆచరించటం నాకు నచ్చదు. అదీగాక. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “మేటి విల్లును దివ్యాస్త కోటియును ధ । రించి మెజయంగ నాజి వధించె దండ్రి 
నొకడు; వాండును రూపుతో నుండు నట్టె । యెట్లు తలయెత్తి మెలంగుదు నేను జెపుండ? 49 


ప్రతిపదార్థం: మేటి విల్హును= గొప్ప ధనుస్సునూ; దివ్య+అ(స్ర కోటియును= దివ్యాలైన అ(స్రాల సమూహాన్నీ, ధరించి= 
తాల్చి; మెజయంగన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; తండ్రిన్‌= నా తండ్రియైన [ద్రోణుడిని ఒకడు; ఆజిన్‌= యుద్దంలో; వధించెన్‌= 
చంపాడు; వాడును; రూపుతోన్‌= రూపంతో; సజీవుడై; ఉండున్‌+అట్టె!= ఉన్నాడట!; నేను; ఎట్టు; తల+ఎత్తి= తలెత్తుకుని 
సిగ్గుతో; తలవంచుకోకుండా; మెల(గుదున్‌= ఉంటాను; చెవుండ?= చెప్పండి? 


తాత్సర్యం: గొప్ప విల్లూ, దివ్యాస్రాలూ ధరించి మెరిసిపోతూ ఉండగా నా తండ్రిని యుద్దంలో ఒకడు చంపాడు. 
వా డింకా సజీవుడై ఉన్నాడు. నేను సిగ్గుతో తలవంచుకొనకుండా ఎట్లా తలెత్తుకొని తిరుగుతానో మీరే చెప్పండి. 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అశ్వత్థామ తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుడి పేరు ఉచ్చరించటానికి కూడా అసహ్యించుకొంటున్నాడు. 
అందుచేతనే అతడి పేరు చెప్పకుండా ఒకడు” అని మాత్రం అన్నాడు. 


క. వాండు మొదలుగా. బగతుర । వాండి గలుగు తూపుగముల వలన మెఅసి యే 
నేయ వధింతును; నెవ్వగ । వేండిమి. బడంజాల కొక్క వెరవు. దలంచితిన్‌. 50 


ప్రతిపదార్థం: వాండు= ఆ పితృహంత అయిన దుర్మార్గుడు ధృష్టద్యుమ్నుడు; మొదలు+కాన్‌= మొదలుకొని; పగతురన్‌= 
శత్రువులను; వాండి= పదును; కలుగు; తూపుగముల= బాణ సమూహాల; వలన; మెజసి= (ప్రకాశించి; ఏన్‌= నేను; నేంయ= 
ఈ వేళ; వధింతును= చంపుతాను; నెజ+వగ= నిండు దుఃఖంయొక్క; వేండిమిన్‌; పడన్‌+చాలక= భరించలేక; ఒక్క వెరవు= 
ఒక ఉపాయం; తలితిన్‌= ఆలోచించాను. 


తాత్పర్యం: ఆ దుర్మార్గుడైన ధృష్టద్యుమ్నుడు మొదలుగా శత్రువులను పదునుగల అస్త్రాల సముదాయంతో నేర్పు 
ప్రకటించి నేను ఈ వేళ వధిస్తాను. దుఃఖాగ్నితాపం భరించలేక ఒక ఉపాయం ఆలోచించాను. 


క లే దింకం బగ యని ధను । రాదుల దెస వాహనముల యందును సంత్య 
క్తాదరులై పగతురు నేం; డాదమటిచి నిద్రవోదు; రని తటి పాడునన్‌. 51 


ప్రతిపదార్థం: పగతురు= శత్రువులు; ఇంకన్‌; పగ= వైరం; లేదు అని; ధనురాదుల దెసన్‌= విల్దులు మొదలైన వాని 
విషయంలోనూ; వాహనముల+అందును= వాహనాల విషయంలోనూ; సంత్యక్త+ అదరులై= విడిచి పెట్టబడిన జాగ్రత్త కలవారయి; 
నేడు= ఈ నాడు; ఆదమణచి= ఏమరుపాటు గలిగి; నిద్ర+పోదురు= నిద్రపోతున్నారు; అది; పాడునన్‌= చంపటానికి; తటి= 


సమయం. 


తాత్సర్యం: శత్రువులు ఇంక పగ లేదని విల్హులు మొదలైన వాటి విషయంలోనూ, వాహనాల విషయంలోనూ 
జా[గ్రత్తపడకుండా ఈనాడు ఏమరుపాటుతో నిద్రపోతున్నారు. చంపటానికి ఇది తరుణం. 


ఆ. ఓడిపోయి దప్పినూని గట్టును చెట్టు । జేరి యొది(గి యున్నవారిం గాంగ 
మనల. దల(తు రరులు; మనముల నావంత । శంకలేదు; సంతసంబు ఘనము. 52 


ప్రతిపదార్థం: ఓడిపోయి; డప్పిన్‌+ఊని= దప్పిచెంది; గట్టును+చెట్టున్‌= గట్టూ చెట్టూ; చేరి; ఒదింగి+ఉన్నవారిన్‌+కాంగన్‌= 
దాగియున్న వాళ్ళనుగా; అరులు= శోతువులు; మనలన్‌= మనలను; తల(తురు= భావిస్తారు; అవ+అంత= 
అవగింజంతైనా-కొంచెంకూడా; శంక= అనుమానం లేదు; సంతసంబు= సంతోషం; ఘనము= అధికం. 


తాత్సర్యం: యుదంలో ఓడిపోయి, దప్పిచెంది గటూచెటూ పటి దాగుకొని ఉన్నామని మనలను శత్రువులు 
ఠా యు యు ఉు 


భావిస్తారు. వాళ్ళకి ఆవంతైనా అనుమానం లేదు. పైగా సంతోషం అధికం. 


చ.  మదమునం. దేలి యేనుటిన మార్తుర దాడిగ€ బోయి బెట్టు ము 
ట్టైెద; శరజాల సత్వర పటిష్టత బల్వుర ద్రుంతు64 గొందఅం 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 389 


జదువుదు నుల్లసత్వరిఘసంహననంబున(; గొన్ని కంఠముల్‌ 
చిరుముదు నేల రక్తపరిషిక్తముగా6 గరవాల ధారలన్‌. 53 


ప్రతిపదార్థం: (నేను-కర్త); మదమునన్‌= గర్వంతో; తేలి= ఆనందించి; ఏమణిన మార్తురన్‌= పరాకుపడియున్న శత్రువులను; 
దాడిగన్‌+పోయి= దండెత్తిపోయి; బెట్టు= శీఘ్రంగా; ముట్టెదన్‌= తాకుతాను; శరజాల సత్వర పటిష్టతన్‌= బాణ సమూహంయొక్క 
వేగంతో కూడిన అమిత పటుత్వంతో; పల్వురన్‌= అనేకులను; (త్రుంతున్‌= ఖండిస్తాను; కొందజన్‌= కొంతమందిని; ఉల్ల 
సత్‌+పరిఘ సంహననంబునన్‌= (ప్రకాశించే శూలాయుధాల సముదాయంతో; చదుపుదున్‌= చంపుతాను; కొన్ని కంఠముల్‌= 
కొన్ని పీకలు; నేల= భూమి; రక్త పరిషిక్రము+కాన్‌= రక్తంతో తడిసింది కాగా; కరవాల ధారలన్‌= కత్తుల అంచులతో; చిదుము 
దున్‌= కోస్తాను. 


తాత్పర్యం: జయగర్వంతో తేలిపోతూ పరాకుగా ఉన్న శత్రువులపైకి నేను దండెత్తిపోయి శీఘ్రంగా తాకుతాను. 
బాణాల సత్వరమైన పటుత్వంతో అనేకులను ఖండిస్తాను. కొందరిని (ప్రకాశించే ఇనుపగుదియల సమూహంతో 
చంపుతాను. నేల రక్తంతో తడిసేటట్టుగా కొన్ని పీకలను కత్తులతో కోస్తాను. 


తే. గెలుపు నూటిట నొదవు నగ్గలపు నిద్రం। బీను(గులు( బోలె నున్న యా బిరుదుమగల( 
జంపి పీనుంగుంబెంట గావింపవలయు । శిబిర మెల్లను భూతముల్‌ సెలంగుచుండ. 54 


ప్రతిపదార్థం: గెలుపు+ఊటటన్‌= జయంవల్ల కలిగిన ఓదార్పుతో; ఒదవు= పుట్టే; అగ్గలవు నిద్రన్‌= అధికమైన నిద్రతో; 
పీనుగులున్‌+పోలెన్‌= శవాలలా; ఉన్న; ఆ బిరుదు మగలన్‌= ఆ శక్తివంతులైన; వీరులను; చంపి; శిబిరము+ఎల్లను= విడిది 
అంతా; భూతముల్‌= పిశాచాలు; చెల(గుచున్‌+ఉండన్‌= విజృంభిస్తూండగా; పీనుంగు పెంట= పీనుగుల పెంట; కావింపన్‌+ 


వలయున్‌= చేయాలి; 


తాత్సర్యం: జయంవలన కలిగిన ఓదార్పుతో పుట్టే అధికమైన ని(ద్రపొంది శవాలవలె ఉన్న సమర్గులైన వీరులను 
చంపి విడిది మొత్తం పిశాచాలు విజ్బంభించేటట్టు పీనుగులపెంట చేయాలి. 


వ. అని వెండియు. 55 
ప్రతిపదార్థం: అని; వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: అని పలికి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 

క కరి హయ నర శవముల భ । ర్న రథంబుల నెరసి ద్రుపదనందనగాత్రో 


త్మరము పడియుండ( జూడక । పరిభవతాపోవశాంతి వడయంగ నగునే? 56 


ప్రతిపదార్థం: కరి హయ నర శవములన్‌= ఏనుగుల, గుర్రాల, మనుష్యుల పీనుగులతోనూ; భగ్న రథంబులన్‌= విరిగి 
పోయిన రథాలతోనూ; నెరసి= నిండి; (ద్రుపద నందన గాత్ర+ఉత్కరము= దద్రుపదుడి కొడుకైన ధృష్టద్యుమ్నుడి అవయవాల 
సమూహం; పడి+ఉండన్‌= పడి ఉండగా; చూడక= చూడకపోతే; పరిభవ తాప+ఉపశాంతి= అవమానం వల్ల కలిగే తాపం 
యొక్క ఉపశమనం; పడయంగన్‌+అగునే?= పొందటానికి శక్యమా? 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఏనుగుల, గుర్రాల, మనుష్యుల కీనుగులోనూ, విరిగిన రథాలతోనూ నిండి ధృష్టద్యుమ్నుడి అవయవాల 
సమూహం పడి ఉండటం చూడకపోతే అవమానాన్ని తాపం చల్లారుతుందా? (చల్లారదని భావం). 


శా. ధృష్టద్యుమ్నుని ముట్టి పట్టుదు; మరోద్రేకం బడంగింతు; ను 
త్యష్టాస్తంబులం జంప; నల్క పశుభంగిం జంపినం గాని పో; 
దిష్టావాప్తి యనంగ నా కిదియె కాదే యిప్టు? కౌంతేయులన్‌ 
గష్టస్వైరవిధాభియోగమృతులం గావింతు నుగ్రాకృతిన్‌. 57 


ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నునిన్‌= ధృష్టద్యుమ్నుడిని; ముట్టి= తాకి; పట్టుదున్‌= పట్టుకుంటాను; మద+ఉద్రేకంబు= గర్వ్యాతిశయం; 
అడంగింతున్‌= అణచివస్తాను; ఉత్కృష్టాస్తంబులన్‌= గొప్పవైన బాణాలతో; చంపన్‌= చంపను; అల్క= (నాకు వాడిమీద 
ఉన్న) కోపం; పశుభంగిన్‌= పశువులా; చంపినన్‌+కాని= చంపితేకాని; పోదు= నశించదు; ఇవ్లు= ఇప్పుడు; ఇష్ట+అవాప్తి= కోరిక 
ఫలించటం; అనంగన్‌= అంటే; నాకున్‌= ఇదియె= ఇదే; కాదే?= కాదా?; కౌంతేయులన్‌= కుంతీ పుత్రులను - పాండవులను; 
ఉ(గ్ర+ఆకృతిన్‌= భయంకరాకారంతో; కష్టస్టైర విధా+అభియోగ మృతులన్‌= (క్రూరమూ, స్వేచ్చతో గూడినదీ అగు ప్రకారం 
గల ముట్టడి వలన చచ్చినవారినిగా; కావింతున్‌= చేస్తాను. 


తాత్పర్యం: ధృష్టద్యుమ్నుడిని తాకి పట్టుకుంటాను. వాడి గర్యాతిశయం అణచివేస్తాను. వాడిని గొప్ప అస్త్రాలతో 
చంపను. పశువును చంపినట్లు చంపితే కాని వాడిపై నాకున్న కోపం చల్లారదు. ఇప్పుడు నా కోరిక నెరవేరటం అంటే 
ఇదే కదా! పాండవులను భయంకరాకారంతో (క్రూరంగానూ, ఇష్టం వచ్చినట్టుగానూ ముట్టడించి చంపుతాను. 


క. అలిగిన పినాకి చందం । బలవడ శిబిరంబు. జొచ్చి యందట( బగటం 
బొలియించెద; శుద్దుండ గా వలదే జనకునకు నాదు వల నేర్పడ(గన్‌? 58 


ప్రతిపదార్థం: (నేను-కర్తు; అలిగిన పినాకి చందంబు= కోపించిన ఈశ్వరుడి విధం; అలవడన్‌= ఒప్పగా; శిబిరంబున్‌= 
విడిదిని; చొచ్చి= ప్రవేశించి; అందణన్‌+పగణన్‌= శత్రువుల నందరిని; పొలియించెదన్‌= చంపుతాను; జనకునకున్‌= తండ్రికి; 
నాదు వలను= నా సామర్థ్యం; ఏర్పడంగన్‌= స్పష్టపడగా; శుద్దుండన్‌= పవిత్రుడిని - పిత్సృణ విముక్తుడిని; కావలదే= కావద్దా? 

| ఠా యలు 


తాత్పర్యం: నేను కోపించిన పినాకపాణిలాగా శత్రువుల శిబిరంలో (ప్రవేశించి పగవారి నందరినీ చంపుతాను. 
తండ్రికి నా శక్తిని స్పష్టపరిచి పితృణ విముక్తుడినయి పవి(త్రుడిని కావద్దా? (కావాలని భావం). 


క. పాండవులం । బాంచాలుర. |; జండ భుజా విభవ మెస(గ సమయించి కృతా 
ర్థుండ నయి పెంపు దేజము । గండును; దక్కొండు లేదు కార్యము దల(పన్‌. 59 


ప్రతిపదార్థం: (నేను-కర్త); పాండవులన్‌= పాండవులను; పాంచాలురన్‌= పాంచాల దేశీయులను - ధృష్టద్యుమ్నాదులనూ; 
చండ భుజా విభవము= తీవ్రమైన భుజబల సంపద; ఎసంగన్‌= అతిశయించగా; సమయించి= చంపి; కృత+అర్జుండన్‌+అయి= 
కృతకృత్యుడినయి; పెంపున్‌= గొప్పతనమూ; తేజము= తేజస్సూ; గండును= పౌరుషమును - పొందుతాను; తల(పన్‌= 
ఆలోచించగా; తక్కు+ఒండు= ఇంకొక; కార్యము= పని; లేదు. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 391 


తాత్సర్యం: నేను పాండవులనూ, పాంచాలురనూ తీవ్ర భుజబల సంపద అతిశయించగా చంపి కృతకృత్యుడనయి 
గొప్పతనమూ, తేజస్సూ పొందుతాను. ఆలోచించగా ఇంతకంటె వేరే పని లేదు. 


వ. అనవుడుం గృపాచార్యుం డి ట్లనియె. 60 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అశ్వత్థామ అనగానే; కృపాచార్యుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అని అశ్వత్తామ అనగానే కృపాచార్యు డిట్లా అన్నాడు: 


సీ, పటిచిన వారికి. బగమాటు పటుపంగ । నుత్సహించుట కడు నొప్పగాదె? 
దైవయోగంబున( దగిన యుద్యోగంబు । నీ మానసంబున నెలవుకొనియె; 
మాకు నీ పూన్మి సమ్మత; మేము దీనికి । నీ తోడివారము; నీవు డస్సి 
యున్నవాండవు నిద్రయును లేకయున్నది; | నెడంగురు పడియె దీ యడవిలోన 


ఆ. నెమ్మి డప్పిదేటి నిద్రించి వేగిన । దెలివితోడ నత్యుదీర్ణవృత్తి( 
గర(గి యేము దోడ నడతేర నడరిన, | నరిగణంబు గెలుతు వశ్రమమున. 61 


ప్రతిపదార్థం: పటిచిన వారికిన్‌= బాధించినవాళ్ళకు; పగన్‌= వైరంతో; మాజు పణుపంగన్‌= ప్రత్యపకారం చేయటానికి; 
ఉత్సహించుట= వేడుకపడటం; కడున్‌= మిక్కిలి; ఒప్పు; కాదె?= కాదా?; దైన యోగంబునన్‌= దైవవశాత్తు; తగిన ఉద్యోగంబు= 
తగిన కార్యం; నీ మానసంబునన్‌= నీ మనస్సులో; నెలవుకొనియెన్‌= చోటు చేసుకుంది; మాకున్‌; నీ పూన్కి= నీ ప్రయత్నం; 
సమ్మతము= ఇష్టం; ఏము= మేము; దీనికిన్‌; నీతోడివారము= నీతోపాటు ఉండేవాళ్ళం; నీవు; డస్ప్సి+ఉన్నవాండవు= అలసిపోయి 
ఉన్నావు; నిద్రయును= నిద్రకూడా; లేక+ఉన్నది= లేకుండా పోయింది; ఈ+అడవితోనన్‌; వెడంగురు పడియెదు= జడత్వం 
పొందుతావు; నెమ్మిన్‌= సుఖంగా; డప్పి+తేజన్‌= దప్పితీరేటట్టు; నిద్రించి; వేగినన్‌= తెల్లవారగానే; తెలివితోడన్‌= మెలకువతో; 
అతి+ఉదీర్ల వృత్తిన్‌= మిక్కిలి ఉద్రేకంతో కూడిన (ప్రవర్తనతో; కడంగి= పూని; ఏము= మేమిద్దరం; తోడన్‌= కూడా; నడతేరన్‌= 
రాగా; అడరినన్‌= విజృంభిస్తే; అరిగణంబున్‌= శత్రుసమూహాన్ని; ఆశ్రమమునన్‌= అనాయాసంగా; గెలుతువు. 


తాత్పర్యం: బాధించినవాళ్ళకు పగతో ప్రత్యపకారం చేయటానికి ఉత్సాహపడటం ఎంతో మంచిదికదా! అదృష్ట 
వశాత్తూ తగినకార్యం నీ మనస్సులో చోటు చేసికొన్నది మాకు నీ ప్రయత్నం సమ్మతమే. మేము దీనికి నీతోపాటు 
ఉంటాము. నీవు అలసిపోయి ఉన్నావు. నిద్రకూడా పోని నీవు ఈ అడవిలో జడత్వం పొందుతావు. (బద్దకంగా 
ఉంటావు). అలసట తీరేటట్టు సుఖంగా పండుకొని తెల్లవారగానే మెలకువతో మంచి ఉద్రేకం పొంది, పూని, 
మేమిద్దరం నీవెంట రాగా విజ్బంభించుము. అప్పుడు నీవు శత్రు సమూహాన్ని అనాయాసంగా గెలుస్తావు. 


విశేషం: శబ్దరత్నాకరంలో 'వెడంగురుపడు' శబ్దానికి 'జడత్వమునొందు' అని అర్ధం ఇవ్వబడింది. సూర్యరాయాంధ్ర నిఘంటువులో 
'వెడంగురుపడు" ఉన్నది కాని 'వెడగరవడు' లేదు. 'వెడంగురువడు' అనేదానికి జడత్వము నొందు, కాంతిహీనమగు - అనే 
అర్జాలు ఇచ్చి దీనినే ఉదాహరణగా ఇచ్చారు. అందుచేత దీనినే స్వీకరించడమయినది. 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. వరదివ్యాస్త్రవిదుండు బాహుఘను( డశ్వత్థామ పై6 బోన, ను 
ద్ధురలీలం గృతవర్మయుం గృవుండు నుద్యోగస్సురన్మూర్తులై 
వెరవుం జేనయు. జూపి తో నడవ, దోర్వీర్యోద్దతిన్‌ మార్కొనన్‌ 
నరయోధావళి గాదు దేవతతికి న్రా దెమ్మెయిం జూడంగన్‌. 62 


ప్రతిపదార్థం: వర దివ్య+అస్త్ర విదుండు= శ్రేష్టములూ, దివ్యములూ అయిన అస్త్రాలు తెలిసినవాడు; బాహు ఘనుండు= 
భుజబలంలో గొప్పవాడూ (అయిన); అశ్వత్త్హామ; పైన్‌+పోవన్‌= దండెత్తిపోగా; ఉద్దురలీలన్‌= సమర్థంగా; కృతవర్మయున్‌- 
కృపుండున్‌= కృతవర్మా, కృపాచార్యుడూ, ఉద్యోగ స్ఫురత్‌+మూర్తులు+ఐ= కార్యాచరణంలో (ప్రకాశిస్తూన్న ఆకారాలు కలవారై; 
వెరవున్‌= ఉపాయమూ; చేవయున్‌= సామర్థ్యమూ; చూపి; తోన్‌+నడవన్‌= కూడా నడవగా; దోర్సీర్య+ఉద్దతిన్‌= భుజపరా(క్రమాతి 
శయంతో; మార్కొనన్‌= ఎదుర్కొనటానికి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; చూడంగన్‌= చూసినా; నరయోధ+అవళి కాదు= మానవ 
వీరుల సమూహం కాదు; దేతతికిన్‌= దేవతల సమూహానికి కూడా; రాదు= శక్యంకాదు. 


తాత్సర్యం: వరదివ్యా(స్తవేత్తా భుజబలఘనుడూ అయిన అశ్వత్థామ దండెత్తిపోతే, కృతవర్మా, కృపాచార్యుడూ 
సమర్థంగా కార్యాచరణంలో (ప్రకాశిస్తూన్న ఆకారాలతో కూడా నడవగా, భుజపరా(క్రమాతిశయంతో ఎదుర్కొనటానికి 
ఏవిధంగా చూచినా మానవవీరులకే కాదు దేవతలకు కూడా శక్యం కాదు. 


వ. అని మటియును. 63 
తాత్సర్యం: అని ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. 'విను కృతవర్మ దివ్యశరవేది బలాఢ్యుడు శౌర్యశాలి, యే 
మను సమరోద్యమంబునకు నూల్మొన(జాలుట నీ వెటుంగు, 'ది 
ట్లని గణతింపరాదు గురునట్టిడ యూత? డనంగవచ్చు ని 
న్ననఘచరిత్ర! యిట్టి రథికావలి వైరుల నెట్లు. జేయదే!' 64 


ప్రతిపదార్థం: అనఘ చరిత్ర!= పాపరహితమైన చరిత్రగలవాడా! అశృత్థామా!; విను; కృతవర్మ; దివ్య శర వేది= దివ్యాస్త్ర 
విదుడు; బల+ఆఢ్యుండు= బలసంపన్నుడు; శౌర్యశాలి= పరాక్రమ సంపన్నుడు; ఏనును= నేను కూడా; సమర+ఉద్యమంబునకున్‌= 
యుద్దకార్యానికి; నూల్కొనన్‌+చాలుట= పూనుకోగలగడం; నీవు+ఎణుంగుదు(వు)= నీ వెరుగుదువు; నిన్నున్‌; ఈతండు= 
ఈ అశ్యత్తామ; ఇట్టు+అని= ఇలాంటివాడిని; గణుతింపన్‌ రాదు= పరిగణించరాదు; గురునట్టి(డ= [ద్రోణుడంతటివాడే; 
అనంగన్‌+వచ్చున్‌= అనవచ్చు; ఇట్టి; రథిక+అవలి= ఇటువంటి రథికుల సమూహం; వైరులన్‌= శత్రువులను; ఎట్లున్‌+చేయదే= 


ఏమయినా చేయదా? 


తాత్సర్యం: 'పాపరహితుడవైన అశృత్త్థామా! వినుము. కృతవర్మ దివ్యా(స్త్రవిదుడూ, బలాఢ్యుడూ, శౌర్య సంపన్నుడూ. 
నేను కూడా యుద్దం ఎట్లా చేస్తానో నీకు తెలుసు. ఇక నీవు 'నిన్ను ఇట్లాంటివాడూ అట్లాంటివాడూ అవటానికి 
వీల్లేదు. సాక్షాత్తు (ద్రోణుడంతటివాడే' అని చెప్పవచ్చు. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 393 


వ. “కావున గోదండంబు. నెక్కుడించి, కంకటం బూడ్డి, నిద్రింపు మేము నిద్రాగమనంబున జడులమై యున్న 
వారము; ప్రభాతం బగుటయు నెల్లవారలకు నుల్లంబు దెలివొందు; నప్పుడు గడంగి యోధులం బొదినిపేరు 
వాడి పాలియింతము; మనము పాంచాల సహితంబుగా. బాండవులం దెగటార్దుటయొండిె, వారి చేతం 
దెగుట యొండె నయ్యెడుం గాక, రిత్త మరలుదుమే? యనిన మామకు నశ్వత్థామ యిట్లనియె. 65 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కోదండంబు నెక్కుడించి (కోదండంబు+ఎక్కు డించి)= వింటిని నారిలేకుండా చేసి; 
కంకటంబు= ఊడ్చి= కవచం తీసివేసి; నిద్రింపుము= నిద్రపొమ్ము; ఏమున్‌= మేముకూడా; నిద్ర+ఆగమనంబునన్‌= నిద్ర 
రావటంచేత; జడులము+ఐ+ఉన్నవారము= బద్దకంగా ఉన్నాము; (ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లారగానే; ఎల్లవారలకున్‌= 
అందరికీ; ఉల్లంబు= మనస్సు; తెలివొందున్‌= నిర్మలంగా ఉంటుంది; అప్పుడు; కడంగి= పూని; యోధులన్‌= వీరులను; 
పొదివి= ఆ(క్రమించి; పేరువాడి= పేర్కొని-బాహాటంగా; పొలియింతము= చంపుదాము; మనము; పాంచాల; సహితంబుగాన్‌= 
పాంచాలురతో కూడా; పాండవులన్‌= పాండవులను; తెగటార్బుట+ఒండెన్‌= చంపడమో; వారిచేతన్‌; తెగుట+ఒండెన్‌= 
చావటమో; అయ్యెడున్‌+కాక= అగుగాక; రిత్త మరలుదుమే?= ఊరికే తిరిగి వస్తామా?; అనినన్‌= మామకున్‌= కృపాచార్యుడికి; 


అశృత్త్థామ; ఇట్టు+ అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: "కాబట్టి, నీవు వింటినుండి నారి తొలగించి, కవచం తీసివేసి నిద్రపొమ్ము మేముకూడా ని(ద్రచేత 
బద్దకంగా ఉన్నాము. తెల్లవారగానే అందరికీ మనస్సు నిర్మలంగా ఉంటుంది. అప్పుడు యుద్దానికి పూని వీరులను 
ఆక్రమించి బాహాటంగా చంపుదాము. మనం పాంచాలసహితంగా పాండవులను చంపటమో, లేక వాళ్ళచేత 
చావటమో చేస్తాము గాని ఊరికే తిరిగివస్తామా?” అన్న మామతో అశ్చత్భామ ఇట్లా అన్నాడు; 


తే. “అలుక యెత్తినవానికి, నర్ధచింత । కునకు, నాతురునకు( గామ గోచరాత్ము 
నికిని వచ్చునే, విను నిద్ర? నీవు నెజుంగు । దెజింగియుండి యి ట్లేడిటికి నేప నన్ను? 66 


ప్రతిపదార్థం: విను; అలుక+ఎత్తినవానికిన్‌= కోపం అతిశయించినవాడికీ; అర్థచింతకునకున్‌= డబ్బును గూర్చి ఆలోచించేవాడికీ; 
ఆతురునకున్‌= వ్యాధిగస్తుడికీ; కామ గోచర+ఆత్మునికిని= కామం ఆవేశించిన మనస్సు గలవాడికీ; నిద్ర వచ్చునే?; 
నీవున్‌+ఎణు(గుదు= నువ్వూ ఎరుగుదువు; ఎటి(గి+ఉండి= ఎరిగికూడా; నన్నున్‌; ఇట్టు= ఈవిధంగా; ఏ(పన్‌= బాధించటం; 
ఏటికిన్‌= ఎందుకు? 


తాత్సర్యం: “వినుము కోపం అతిశయించినవాడికీ, డబ్బును గూర్చి ఆలోచించేవాడికీ, వ్యాధి గస్తుడికీ, కామో (ద్రిక్తుడికీ 
నిద్రవస్తుందా? నీవూ ఎరుగుదువు. ఎరిగికూడా నన్ను ఇట్లా బాధించటం ఎందుకు? 


క ఎన్నంబడి జనులెటి(గిన | యిన్నాలుగు తెటి(గులందు నెయ్యదియైనన్‌ 
గన్ను మొగుడ నీదటె నా । కిన్నియుం గలుగంగ నిద్రయేటికి వచ్చున్‌? 67 


ప్రతిపదార్థం: ఎన్నయిడి= గణించబడి; జనులు+ఎటింగిన= మనుష్యులెరిగిన; ఈ+నాలుగు తెజగుల+అందున్‌= ఈ 
నాలుగు విధాలైన కారణాలలోనూ; ఏ+అది+ఐనన్‌= ఏ ఒక్కటైనా; కన్ను మొగుడనీదు+అటె= కన్నుమూతపడనీయదట. 
నిద్రపట్టనీయదట; నాకున్‌= నాకు; ఇన్నియున్‌= ఈ నాలుగూ; కలుగంగన్‌= ఉండగా; నిద్ర; ఏటికిన్‌= ఎందుకు; వచ్చున్‌?= 


వస్తుంది? 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మనుష్యు లెరిగిన ఈ నాలుగు విధాలైన కారణాలలోనూ ఏ ఒక్కటైనా నిద్రపోవనీదంటే, ఇవన్నీ ఉన్న 
నాకు నిద్ర ఎట్టా పడుతుంది? (పట్టదని భావం.) 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి తన కా నాలుగూ ఎట్టా ఉన్నాయో అశ్యత్తామ తరువాతి పద్యంలో వివరిస్తున్నాడు. వాటిలో 
ఏ ఒక్కటి ఉన్నా నిద్రపట్టదంటే ఇంక ఆ నాలుగూ ఉన్నప్పుడు ని(ద్రపట్టదని వేరే చెప్పాలా? - అనటంచేత ఇక్కడ అలంకారం 


కావ్యార్థాపత్తి. 


చ. 'గురుదెసవంత నాతురత. గూరెద, వైరి. దలంచి కోప సం 
భరితుండ నయ్యెదన్‌, సమర భంగి నిరూపణచింత నొందెదం, 
గురుపతికిం బ్రియం బెస(గ గోరుట నుత్తలపాటు సెందెదం 
బురుషనరేణ్య! యే నిదురవోవ6గ నెమ్మెయి నేర్తు. జెప్పుమా.' 68 


ప్రతిపదార్థం: పురుష నరేణ్య!= మనుష్యులలో శ్రేష్టుడా! - కృపాచార్యా!; గురుదెస వంతన్‌= తండ్రి విషయమైన దుః 
ఖంవలన; ఆతురతన్‌= పీడతో; కూరెదన్‌= (క్రుంగి ఉన్నాను; వైరిన్‌= శత్రువుని; తలంచి= స్మరించి; కోప సంభరితుం 
డన్‌+అయ్యెదన్‌= కోపంతో నిండినవాడిని అయి ఉన్నాను; సమరభంగి నిరూపణ చింతన్‌= యుద్దప్రకారం నిర్లయించే 
చింతను; ఒందెదన్‌= పొంది ఉన్నాను; కురుపతికిన్‌= దుర్యోధనుడికి; ప్రియంబు+ఎనంగన్‌= సంతోషం అతిశయించటానికి; 
కోరుటన్‌= కోరటంచేత; ఉత్తలపాటు+చెందెన్‌= కలతచెంది ఉన్నాను; ఏన్‌= నేను; నిదుర+పోవంగన్‌= నిద్రించటానికి; 


ఏ+మెయిన్‌= ఏ విధంగా; నేర్తున్‌= సమర్గుడిని అవుతాను; చెప్పుమా. 


తాత్సర్యం: పురుషశ్రేష్టుడవైన ఓ కృపాచార్యా!. నాకు నిద్రపట్టకపోవటానికి గల కారణాలు నాలుగూ ఉన్నాయి. 
ఎట్టా అంటే - తండ్రి అన్యాయంగా చచ్చిపోయాడే అని ఆతురతతో (క్రుంగి ఉన్నాను. శత్రువును తలచుకొని 
కోపంతో నిండి ఉన్నాను. ఎట్లాంటి యుద్ధం చేసి శత్రువులపై కసి తీర్చుకోవాలా - అనే చింత కలిగి ఉన్నాను. 
దుర్యోధనుడికి సంతోషాతిశయం కూర్చాలనే కోరిక అధికమయి కలతచెంది ఉన్నాను. ఇట్లా నాలుగూ కలిగి ఉన్న 
నే నెట్టా నిద్రపోగలనో నీవే చెప్పుము. 


శా. 'సారాచారనిరూధు( డైన ధనురాచార్యున్‌ వధింపంగ6 గ 
న్నారం జూచితి నీవు; దత్సరిభవం బట్లుండె; భగ్నోరుందై 
రారా జెంతయు దీనవృత్తి. జెవులారం బల్కంగా విన్న యే 
నీ రే యూరక నిద్రవోదునటె! యిట్లే లంటి, వీరోత్తమా? 69 


ప్రతిపదార్థం: ఏీర+ఉత్తమా!= వీరశ్రేష్టుడా కృపాచార్యా!; సారాచార నిరూఢుండు+ఐన= శ్రేష్టమైన (ప్రవర్తనంచేత ప్రసిద్ది 
వహించినవాడైన; ధనురాచార్యున్‌= ధనుర్విద్యాగురువైన (ద్రోణుడిని; వధింపంగన్‌= చంపగా; ఈవున్‌= నీవుకూడా; కన్ను+అరన్‌= 
ప్రత్యక్షంగా; చూచితి= చూశావు; తత్‌+పరిభవంబు= ఆ పరాభవం; అట్టు+ఉండెన్‌= అట్లా ఉండనిమ్ము; రారాజు= దుర్యోధనుడు; 
భగ్న+ ఊరు(డు+ఐ= విరిగిన తొడలు గలవాడయి; ఎంతయున్‌= ఎంతో; దీనవృత్తిన్‌= దీనంగా; చెవులు+అరన్‌= చెవులారా; 
పల్కయగాన్‌= పలకగా; విన్న= విన్నట్టి; ఏను= నేను; ఈ రే= ఈ రాత్రి; ఊరక= ఉపేక్షాభావంతో; నిద్రపోదునటె!= 
నిద్రపోతానా?; ఇట్టు+ఏల+అంటి(ఎ)?= ఇట్టా ఎందుకన్నావు? 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 395 


తాత్సర్యం: 'వీరశ్రేష్ణుడవైన కృపాచార్యా!; సదాచార సంపన్నతలో ప్రసిద్ది వహించిన ధనుర్విద్యాగురుడిని ద్రోణుడిని 
చంపటం నీవుకూడా కళ్ళారా చూశావు. ఆ పరాభవం మాట ట్టా ఉండనిమ్ము. రాజరాజు తొడలు విరిగి ఎంతో 
దీనంగా పలికిన పలుకులు చెవులారా విన్న నేను ఈ రాత్రి ఉపేక్షాభావంతో ని(ద్రపోతానా? ఇట్టా ఎందుకంటావు?” 


నిశేషం: వీరోత్తమా!' అని కృపాచార్యుడిని సంబోధించటంలో “ఇట్టా అనటం వీరుడి లక్షణమా! నీవు కేవలవీరుడివి కావు. 
వీరోత్తముడివే. నువ్విట్లా అనటం భావ్యమా!? అనే ఎత్తిపొడుపు ధ్వనిస్తుంది. 


ఆ.  'మనము వినంగ రాజు పనవిన భంగి కే । క్రూరచిత్తు(డైన గుందకున్నె? 
కరుణ లేకయున్న పురుషున కేని గ । న్నీరు దొరుంగకుండునే, మహాత్మ?” 70 


ప్రతిపదార్థం: మహాత్మ!= మహానుభావా, కృపాచార్యా!; మనము; వినంగన్‌= వింటూండగా; రాజు= దుర్యోధనుడు; పనవిన 
భంగికిన్‌= దుఃఖించిన రీతికి; ఏ క్రూరచిత్తుండు+ఐనన్‌= ఏ కఠినాత్ముడైనా? కుందక+ఉన్నె?= బాధపడకుండా ఉంటాడా?; 
కరుణ= దయ; లేక+ఉన్న= లేనట్టి; పురుషునకున్‌+ఏనిన్‌= పురుషుడికైనా; కన్నీరు తొరు(గక+ఉండునే= కారకుండా 


ఉంటుందా? 


తాత్సర్యం: మహానుభావా కృపాచార్యా! మనం వింటూండగా దుర్యోధనుడు దుఃఖించిన రీతికి ఎటువంటి 
కఠినాత్ముడైనా బాధపడకుండా ఉంటాడా? ఎంత నిర్ణయుడైన పురుషుడైనా కన్నీరు కార్చకుండా ఉంటాడా? 


విశేషం: 'దుర్యోధనుడి దీనాలాపాలు విన్న మనం అంత (క్రూరచిత్తులం, నిర్భయులం కామే! బాధపడకుండా, కన్నీరుపెట్టకుండా 
ఉండగలమా? అని అశ్వత్థామ కృపుడిని రెచ్చగొడుతున్నాడు. 


చ. అత(డు మదీయ సఖ్యవరు€ డక్కట! యేం గసుగందకుండ నా 
క్షితిపతి యిమ్మెయిం బరులచేత( బరాభవ మొందె; దాని జూ 
చితి; మును లోకు లవ్విభుని చేటును, బాండుతనూజకోటి యు 
న్నతియును జెప్పవింటి; నది నా మది సూడెండు; నిద్రవచ్చునే? 71 


ప్రతిపదార్థం: అతండు= ఆ దుర్యోధనుడు; మదీయ సఖ్యవరు(డు= నా మిత్రులలో శ్రేష్టుడు; అక్కట!= అయ్యో!; ఏన్‌= 
నేను; కసుగందక+ఉండన్‌= చెక్కుచెదరకుండా ఉంటూండగా; ఆ క్షితిపతి= ఆ రాజు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పరుల 
చేతన్‌= శత్రువులచేత; పరాభవము= అవమానము; ఒందెన్‌= పొందాడు; దానిన్‌= ఆ ఘోరాన్ని; చూచితిన్‌= చూశాను; మును= 
ఇదివరకు; లోకంబు= జనం; ఆ+విభుని చేటును= ఆ రాజు చేడ్చాటూ; పాండు తనూజ కోటి= పాండురాజు కొడుకుల 
యొక్క; ఉన్నతియును= జౌన్నత్యమూ; చెప్పన్‌= చెప్పగా; వింటిన్‌= విన్నాను; అది; నామదిన్‌= నా మనస్సును; సూడెడున్‌= 
దహిస్తోంది; నిద్రవచ్చునే?= నిద్రపడుతుందా? (పట్టదని భావం.) 


తాత్పర్యం: 'ఆ దుర్యోధనుడు నాకు మంచి చెలికాడు. అయ్యో! నేను నిక్షేపంవలె ఏ అపాయమూ లేకుండా 
ఉంటూండగా, ఆ రాజు ఈ విధంగా శత్రువులచేత అవమానం పొందాడు. ఆ ఘోరాన్ని నేను చూచాను. ఇదివరకు 
లోకులు ఆ రాజు చేడ్చాటూ, పాండవుల జౌన్నత్యమూ చెప్పగా విన్నాను. అది నా మనస్సును దహించివేస్తున్నది. 
నాకు నిద్ర ఎట్లా పడుతుంది? 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అశ్వత్థామ మాటలలో అతడి ప్రభుభక్తి పరాయణతా, మిత్రప్రేమా స్పష్టపడుతున్నాయి. 


వ. అదియునుం గాక. 72 
తాత్సర్యం: అదీకాక. 


ఉ. కవ్వడియున్‌ ముకుందుండును గావలిగా భయమేదియున్న వీ 
డెవ్వరికైన ముట్టుకొని యే నని పేర్చి జయింపవచ్చునే? 
యెన్విధి నైననుం బగఅ యే పడంగించుట పారుషంబ; యే 
నొవ్వక గెల్తు రాత్రిమెయి నూల్మొని తాంకితినేని మాతురా! 73 


ప్రతిపదార్థం: మాతులా= మామా! కృపాచార్యా!; కవ్వడియున్‌= అర్జునుడూ; ముకుందుండును= కృష్ణుడూ; కావలిగాన్‌= 
కాపుగా; భయము+ఏది+ఉన్న వీడు= భయం లేకున్న శిబిరం; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; ముట్టుకొని= మార్కొని; 
ఏను+అని= నేనని; పేర్చి= విజృంభించి; జయింపన్‌+వచ్చునే= గెలువతరమా?; ఏ+విధిన్‌+ఐననున్‌= ఏ రీతిగానైనా; పగజ= 
శత్రువులయొక్క; ఏవు= విజృంభణ; అడంగించుట= అణచటం; పౌరుషంబు+అ= మగతనమే; ఏన్‌= నేను; రాత్రి మెయిన్‌= 
రాత్రియందు; నూల్కొని= పురికొని; తాంకితిన్‌+ఏనిన్‌= తలపడితే!; నొవ్వక= అ(శ్రమంగా; గెల్తున్‌= జయిస్తాను. 


తాత్పర్యం: 'మామా! అర్జునుడూ, కృష్ణుడూ రక్షకు లవటంచేత భయమనేది లేకుండా ఉన్న శిబిరంపై దండెత్తి 
నేనని విజృంభించి ఎవడైనా గెలువగలడా? ఎట్టా అయినా శత్రువుల విజృంభణం అణచటం మగతనం. నేను 
రాత్రివేళ పురికొని తలపడితే అ(శ్రమంగా గెలుస్తాను.” 


ఆ. ఇట్లు నిశ్చయించి యెసకంపు( గడంకతో । నున్నవాండ; నిట్టి నన్ను మాన్వ 

రామి యెజుంగ కంటి; రారాజు మన్నన । వమ్ము చేసి మరలవచ్చు నెట్లు? 74 
ప్రతిపదార్థం: ఇట్లు; నిశ్చయించి= నిర్ణయించుకుని; ఎసకంపున్‌+కడంకతోన్‌= అధికమైన ప్రయత్నంతో; ఉన్నవా(డన్‌= 
ఉన్నాను; ఇట్టి నన్నున్‌= ఇట్లాంటి నన్ను; మాన్సన్‌+రామి= విరమింపజేయలేకపోవటం; ఎణుగక= తెలియక; అంటి(వి)= 
అన్నావు; రారాజు మన్నన= దుర్యోధనుడి అదరం; వమ్ముచేసి= వ్యర్థం చేసి; మరలన్‌+వచ్చున్‌+ఎట్టు= తిరిగిపోవటం 
ఎట్టాసాధ్యం? 


తాత్పర్యం: ఇట్లా నిర్ణయించుకొని పెద్ద ప్రయత్నంతో ఉన్నాను. ఇట్లాంటి నన్ను వారించలేనని తెలియక అట్టా 
౧M? © య (39) C7 
అన్నావు. దుర్యోధనుడు చూపిన ఆదరం వ్యర్థం చేసి తిరిగిపోవటం ఎట్టా సాధ్యం? 


క. సమయింతుం బొదివి సౌప్తిక । సమయంబున నెల్లభంగి. జతురంగసమే 

తముగాంగం బాండునృ్భపసుత ।; సముదయమును ద్రుపదభూపసంతానంబున్‌. 75 
ప్రతిపదార్థం: పాండు నృప సుత సముదయమును= పాండురాజు కొడుకుల సమూహాన్నీ; ద్రుపద భూప సంతానంబున్‌= 
(ద్రుపద రాజు సంతతినీ; చతురంగ సమేతము*+కాంగన్‌= రథగజ తురగ పదాతు లనే నాలుగువిధాలైన బలాలతో కూడా; 
ఎల్లభంగిన్‌= సర్వవిధాలా; సౌప్తిక సమయంబునన్‌= ని(ద్రించేవేళ; పొదివి= చుట్టుముట్టి; సమయింతున్‌= చంపుతాను. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 397 


తాత్సర్యం: పాండవులనూ, (ద్రుపదరాజు సంతతినీ చతురంగ బలాలతో కూడా సర్వవిధాలా నిద్రాసమయంలో 
చుట్టుముట్టి చంపుతాను. 


వ. సమయించి మట్‌ విశ్రమించియు నిద్రించియు సుఖించెద; నీవు నిద్ర పేరు సెప్పి యుద్యోగంబు మాన్ని 
మర ల్పం జూచెద; విది తగ వగునే” యనిన గురునందనునకు గౌతముం డిట్లనియె: 76 


ప్రతిపదార్థం: ననుయించి= చంపి; మజి= మరీ; విశ్రమించియున్‌= విశ్రమించీ; నిద్రించియున్‌= నిద్రించీ; సుఖించెదన్‌= 
సుఖపడతాను; నీవు; నిద్రపేరు+చెప్పి= నిద్ర అంటూ; ఉద్యోగంబు= పూనిక; మాన్సి= విరమింపజేసి; మరల్పన్‌+చూచెదవు= 
మరలించాలని చూస్తున్నావు; ఇది; తగవు= న్యాయం; అగునే?= అవుతుందా?; అనినన్‌= అని అశ్వత్హామ అనగా; గురునందను 
నకున్‌= గురు పుత్రుడైన అశృత్తామకు; గౌతముండు= కృపాచార్యుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'చంపి మరీ విశ్రమించీ, నిద్రించీ సుఖిస్తాను. నీవు నిద్ర నిద్ర అంటూ ఆ పూనికను మాన్ని నన్ను 
మరలించాలని చూస్తున్నావు. ఇది నీకు న్యాయమా?” అనిన అశ్వత్థామతో కృపాచార్యు డిట్లా అన్నాడు. 


కృపాచార్యుడు నిద్రాసక్తుల. జంప(దగదని యశ్వత్త్హామకు హితవు చెప్పుట (సం.10-5-1) 


చ. అలుక మనంబునం గదిరినాతండు దాను నెజటుంగ. డొడ్లచేం 
దెలియండు కార్యతంత్రములు; ధీమహితుండగువాని కైననుం 
జెలులును జుట్టలుం దగిలి చెప్పంగ6 జొప్పడుంగాక తక్కుని 
ర్మలమగు నీతితంత్రము దిరం బయి చిత్తమునందు నిల్లునే? 77 


ప్రతిపదార్థం: కార్య తంత్రములు= కార్యాచరణవిధానాలు; అలుక= కోపం; మనంబునన్‌= మనసులో; కదిరిన+అతండు= 
అతిశయించినవాడు; తానున్‌+ఎణుంగ(డు= తనూ ఎరుగడు; ఒడ్డచేన్‌= ఇతరులచేతనూ; తెలియ(డు= తెలిసికోడు; 
ధీ-మహితుండు+అగు= బుద్దిచేత గొప్పవాడైన; వానికిన్‌+ఐననున్‌= వాడికైనా; తక్కు= ఇతరమైన; నిర్మలము+అగు= 
స్వచ్చమైన; నీతి తంత్రము= నీతికార్య విధానం; చెలులును= మిత్రులూ; చుట్టలున్‌= చుట్టాలూ; తగిలి - చెప్పంగన్‌= 
వెంటబడిచెపితే; చొప్పడున్‌+కాక= తెలుస్తుంది కాని; తిరంబు+అయి= నిలకడ కలిగి; చిత్తము+అందున్‌= మనసుతో; 


నిల్చునే= నిలుస్తుందా? 


తాత్పర్యం: కార్యాచరణ పద్దతులు కోపావిష్ట మనస్కుడు తనూ ఎరగడు, ఇతరులు చెప్పినా తెలిసికొనలేడు. మంచి 
బుద్దిమంతుడికి కూడా తక్కిన నీతికార్య విధానం మి(త్రులూ, చుట్టాలూ వెంటబడి చెపితే తెలుస్తుంది కాని 
మనసులో సుస్థిరంగా నాటుకొనదు. 


విశేషం: 'నీ మనస్సు కోపంతో నిండి ఉన్నది కాబట్టి కర్తవ్యం నీకు తోచదు. నావంటివాడు చెప్పినా తెలియదు. నీవంటి 
బుద్దిమంతుడికి హితులమైన మేము చెపితే నీతితంత్రం తెలుస్తుంది కాని అది మనసు కోపోద్రిక్తమైనపుడు స్థిరంగా ఉండదు. 
అందుచేత నీవు కోపం విడిచిపెట్టాలి అని కృపాచార్యుడు అశ్యత్తామకు బోధించ (ప్రయత్నిస్తున్నాడు. 
క. మతి నెప్పుడు దా ధర్మ । స్థితి నూహించుచును, హితులు సెప్పెడి వెర వు 

ద్దతి దక్కి యాచరించుచు । జితేంద్రియత గలిగి నడవ( జెందు శుభంబుల్‌. 78 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తాన్‌= తాను; ఎప్పుడున్‌= ఎప్పుడూ; మతిన్‌= మనసులో; ధర్మస్థితిన్‌= ధర్మంయొక్క ఉనికిని; ఊహించుచును= 
భావిస్తూ; హితులు= మిత్రులు; చెప్పెడి వెరవు= చెప్పే ఉపాయం; ఉద్దతి+తక్కి= గర్వం విడిచిపెట్టి; ఆచరించుచున్‌= చేస్తూ; 
బిత+ఇంద్రియత కలిగి= ఇంద్రియజయం కలిగి; నడవన్‌= నడుచుకుంటే; శుభంబుల్‌= మేళ్ళు; చెందున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: ఎప్పుడూ మనస్సులో ధర్మస్థితిని భావిస్తూ మిత్రులు చెప్పే ఉపాయాన్ని గర్వం విడిచిపెట్టి ఆచరిస్తూ, 
ఇంద్రియాలను జయించి నడుచుకొంటే మేలు కలుగుతుంది. 


విశేషం: నీకు మేలు కలగాలంటే నీవు ధర్మాన్నే భావించాలి. కోపం విడిచి నేను చెప్పే మంచిని ఆచరించాలి. జితేంద్రియుడవు 
కావాలి అని అశ్వత్భామకు కృపుడి బోధ. 


తే. దుష్పథంబుల. జొరనీక తొలగ దివుతు । రాప్త జనములు దగ వశ్యు లయినవార 
లందు€ బుణ్యంబు దొలంగని యతండు దొలంగు; | దొలంగ నేరండు భాగ్యంబు దొలంగువాండు. 79 


ప్రతిపదార్థం: ఆప్రజనములు= ఇష్టజనులు; తగన్‌= తగినవిధంగా; దుష్పథంబులన్‌= అపమార్గాలలో; చొరనీక= 
ప్రవేశించనీయకుండా; తొలంగన్‌+తిపుతురు= తొలగేటట్టు నెట్టుతారు; వశ్యులు+అయిన-వారల+అందున్‌= తమకు వశులైన 
వాళ్ళలో; పుణ్యంబు; తొలంగని+అతండు= తొలగనివాడు; తొలంగున్‌= ఆ మార్గం నుంచి తొలగుతాడు; భాగ్యంబు+తొల( 
గువాండు= నిర్భాగ్యుడు; తొలంగన్‌+నేరండు= తొలగలేదు, అపమార్గంలోనే నడుస్తాడు. 


తాత్సర్యం: ఆప్పులైన వాళ్ళు తగినవిధంగా తమ మిత్రులను అపమార్గం పట్టిపోకుండా ఇవతలకి లాగుతారు. కాని, ఆ 
వశులైన వాళ్ళలో పుణ్యాత్ముడు దుర్మార్గం నుంచి తొలగుతాడు. నిర్భాగ్యుడు తొలగలేడు. 


క. మతిమంతు లైనవారికి | హితులగు వెరవుగలవార లెటింగింతురు దు 
స్టైతి గాకుండంగం గార్యము । గతి యొత్తియు దప్ప లిడియు6 గడవం బలికియున్‌. 80 


ప్రతిపదార్థం: మతిమంతులు+ఐన వారికిన్‌= బుద్ధిమంతులైన వాళ్ళకు; హితులు+అగు వెరవు+కలవారలు= మిత్రులైన 
ఉపాయశాలులు; దుస్థితి; కాక+ఉండంగన్‌= కాకుండా; కార్యము గతి= కార్యపద్దతి; ఒత్తియున్‌= పీడించే; తప్పులు+ఇడియున్‌= 
అపరాధం మోపీ; కడవన్‌+పలికియున్‌= తొలగిపోయేటట్టు మాటలు అనీ; ఎజింగింతురు= బోధిస్తారు. 


తాత్సర్యం: మిత్రులైన ఉపాయశాలులు బుద్దిమంతులైన వాళ్ళకు చెడిపోకుండా కార్యపద్దతిని పీడించీ, అపరాధం 
మోపీ, తొలగిపోయేటట్టు మాటలను అనీ బోధిస్తారు. 


క్ర నా పలుకునట్టి యాగ్రహ । దీపితు డగు టుడిగి మదికి. దిన్నదనము నీ 

వాపాదింపుము చలమును, । గోపము. గ్రౌర్యంబు విడువు గుణరత్ననిధీ! 81 
ప్రతిపదార్థం: గుణ రత్న విధీ!= రత్నాలవంటి గుణాలకు - సద్గుణాలకు నిధానమైనవాడా! అశృత్థామా!; నా పలుకు+పట్టి= 
నా మాట విని; ఆగ్రహ దీపితుండు+అగుట= కోపంతో మండిపడేవాడు అవటం; ఉడిగి= మాని - కోపోద్రేకం విడిచిపెట్టి; 
మదికిన్‌= మనస్సుకి; నీవు; తిన్న(దనము= బుజుత్వం - నిర్వ(క్రత; ఆపాదింపుము= కలిగించుము; చలమును= పట్టుదలా; 
కోపమున్‌= కోపమూ; (క్రౌర్యంబున్‌= (క్రూరత్వమూ; విడువు(ము)= విడిచిపెట్టుము. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 399 


తాత్పర్యం: సదుణనిధీ - అశృత్తామా!; నా మాట విని, కోపోద్రేకం విడిచిపెట్టి, నీ మనస్సుకు తిన్నదనాన్ని 
Tas (423 (2) 
కలిగించుము. పట్టుదలా, కోపమూ (క్రూరత్వమూ విడిచిపెట్టుము. 


వ. 'అట్లైనం బశ్చాత్తాపంబునం బడవు, నిద్రించినవానిని, నాయుధంబులు విడిచినవానిని, వాహన వైకల్యంబు 
నొందినవానిని, శరణుసొచ్చినవానిని, దలవీడినవానిని వధియించుట ధర్మంబుగా; దీ సమయంబున సమస్త 
సైన్యంబును, బాండవ పాంచాలురు నిద్రవోవుదురు. నిదుర సావునట్టిదికాదె? పీనుంగులుం బోలె. బడి 
యున్న వారిం బొడిచి పాపంబు గట్టుకొని నరకంబున( బడుట మేలె? మహాస్త్రవిదులగు రధికముఖ్యుల 
యందు మేటి యనంబరంగి యింతకు మున్నేమిటం గల్మషంబు లేని నీయట్టివాని కిట్టి దుష్కర్మంబు గర్తవ్యం 
బగునె? యిది మడు6గు€ జీరయందు మసి దా(కినట్లయ్యెడు. సూర్యసంకాశుండవగు నీవు సూర్యోదయ 
సమయంబున. బ్రకాశప్రకారం బైన పరాక్రమంబున కుపక్రమింపు' మనవుడు నశ్వత్చామ గృపాచార్యున 
కిట్లనియె; 82 


ప్రతిపదార్థం: అట్టు+ఐనన్‌= అట్టా అయ్యే పక్షంలో; పశ్చాత్తాపంబునన్‌+పడవు= అను తాపంలో పడవు - తరువాత దుః 
ఖించాల్సిన పని నీకుండదు; నిద్రించినవానిని= నిద్రపోతున్నవాడినీ; ఆయుధంబులు విడిచినవానిని= నిరాయుధుడైన వాడినీ; 
వాహన వైకల్యంబున్‌+ఒందినవానిని= వాహనం విరిగిపోయిన వాడినీ; శరణ+చొచ్చినవానిని= శరణన్నవాడిని; తలవీడిన 
వాడిని= జుట్టుము వీడిన వాడినీ; వధియించుట= చంపటం; ధర్మంబు కాదు= న్యాయం కాదు; ఈ సమయంబునన్‌= 
ఇప్పుడు; సమస్త సైన్యంబును= సైన్యం అంతా; పాండవ పాంచాలురున్‌= పాండవులూ, పాంచాలడేశీయులూ; నిద్ర+పోవుదురు= 
నిద్రిస్తూ ఉంటారు; నిదుర= నిద్ర; చావు+అట్టిది కాదె?= చావులాంటిదే కాదా?; పీనుంగులున్‌+పోలెన్‌= శవాలవలె; పడి+ 
ఉన్నవారిన్‌= పడి ఉన్నవాళ్ళను; పొడిచి= వధించి; పాపంబు+కట్టుకొని= పాపం మూటకట్టుకొని; నరకంబునన్‌+పడుటమేలె?= 
నరకంలో పడటం మంచిదా?; మహాస్రవిదులు= గొప్ప అస్త్రాలు తెలిసినవాళ్ళు; అగు; రథిక ముఖ్యుల+అందున్‌= రథిక(శ్రేష్టులలో; 
మేటి= గొప్పవాడు; అనన్‌+పరంగి= అనేటట్టు ఒప్పి; ఇంతకున్‌+మున్ను= ఇంతకుముందు; ఏమిటన్‌= ఏ విషయంలోనూ 
కల్మషంబు= కళంకం; లేని; నీ+అట్టివానికిన్‌= నీలాంటి వాడికి; ఇట్టి దుష్కర్మంబు= ఇటువంటి పాడుపని; కర్తవ్యంబు+అగునె= 
చేయదగిందా?; ఇది; మడుగు+చీర+అందున్‌= పరిశుద్ధమైన వస్త్రంపై; మసి= మరక; తా(కిన+అట్లు+అయ్యెడున్‌= అంటుకున్నట్లు 
అవుతుంది; సూర్య సంకాశుండవు+అగు నీవు= సూర్యుడితో సమానుడవైన నీవు; సూర్య+ఉదయ సమయంబునన్‌= 
సూర్యుడు ఉదయించేవేళ; ప్రకాశ ప్రకారంబు+ఐన= (ప్రకాశించే విధంగల; పరాక్రమంబునకున్‌= పరాక్రమానికి; ఉపక్రమింపుము= 
ఆరంభించుము; అనవుడున్‌= అనగానే; అశ్వత్భామ, కృపాచార్యునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 


తాత్సర్యం: 'ఆ పక్షంలో నీకు తరువాత విచారించవలసిన పని ఉండదు. ని(ద్రించినవాడినీ, నిరాయుధుడైన వాడినీ, 
వాహనం విరిగిపోయిన వాడినీ, శరణన్నవాడినీ, జుట్టుముడివీడిన వాడినీ వధించటం ధర్మంకాదు. ఇప్పుడు సైన్యం 
అంతా, పాండవులూ, పాంచాలురూ నిద్రపోతూంటారు. నిద్ర చావువంటిదే కాదా! శవాలవలె పడి ఉన్నవాళ్ళను 
చంపి పాపం మూటకట్టుకొని నరకంలో పడటం మంచిదా? అ(స్తవిద్యాపారంగతులైన రథికశ్రేష్టులలో గొప్పవాడు 
అని పేరుపొంది ఇంతవరకూ ఏ విషయంలోనూ కళంకంలేని నీవంటివాడికి ఇటువంటి పాడుపని చేయదగినదా? 
ఇది పరిశుద్దమైన వ(స్తంమీద మరక ఏర్పడినట్లు ఉంటుంది. సూర్యుడితో సమానుడైన నీవు సూర్యోదయ సమయంలో 
ప్రకాశించే విధంగా పరాక్రమించటానికి ఆరంభించుము.' అనగానే అశ్వత్తామ కృపాచార్యుడితో ఇట్లా అన్నాడు. 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: లుప్తోపమ. “ఇదే మడంగు జీరయందు మది దాంకినట్టయ్యెడు' - ఇందులో ఇది ఉపమేయం మడుంగు6 
జీరయందు - దాంకుటి ఉపమానం 'అట్టు ఉపమావాచకం. సామాన్యధర్మం లోపించింది. కాబట్టి ఇక్కడ అలంకారం 
లుపోపమ. 


సీ, “నీ చెప్పినది యెల్ల నిజము; శాసింపంగ6 । దగువాండవై హితం బగు తెఅంగు 
నా కెటింగించితి; నీ కేను జెప్పెద । నేర్చడ వినుమయ్య యెల్ల నృపులు 
గనుగొనుచుండ మజ్జనకుని సన్యస్త । శస్తుని నట్లు పాంచాల రాజ 
సుతుడు ధృష్టద్యుమ్ను( డతి పాతకం బని । కొంకక తల పట్టుకొని వధించె; 

ఆ. భీష్మునా శిఖండి పేరం గృత్రిమ సమ । రమున నర్జునుండు సమయంజూచె; 


నరద ముర్వి( గ్రుంగి యనువు దప్పిన డిగ్గి । యెత్తుచుండ గర్జు నేసి నరుడు.’ 83 


ప్రతిపదార్థం: న చెప్పిన+అది+ఎల్లన్‌= నువ్వు చెప్పినదంతా; నిజము; శాసింపంగన్‌+తగు వాండవు+ఐ= ఆజ్ఞాపించదగిన 
వాడవయి; హితంబు+అగు తెజంగు= మేలయినరీతి; నాకున్‌; ఎతింగించితి వి= తెలిపావు; నీకున్‌; ఏన్‌; చెప్పెదన్‌; ఏర్పడన్‌= 
స్పష్టంగా; వినుమయ్య= వినుము; ఎల్ల నృపులున్‌= రాజులందరూ; కనుంగొనుచున్‌+ఉండన్‌= చూస్తూండగా; మత్‌+జనకునిన్‌= 
నా తండ్రిని (ద్రోణుడిని); సన్వ్యస్త - శస్తునిన్‌= సన్ఫ్యసించిన శస్రాలు గలవాడిని - శస్తాలు విడిచిపెట్టినవాడిని; అట్టు= 
ఆ విధంగా; పాంచాల రాజ సుతుండు= పాంచాల రాజయిన |ద్రుపదుడి కొడుకు; ధృష్టద్యుమ్నుడు; అతి పాతకంబు+అని= 
మిక్కిలి పాపం అని; కొంకక= సందేహించకుండా; తలపట్టుకొని; వధించెన్‌= చంపాడు; అర్జునుండు; భీష్మున్‌; ఆ శిఖండి 
సేరన్‌= ఆ శిఖండి మిషతో; కృత్రిమ సమరమునన్‌= మోసపు యుద్దంలో; సమయన్‌+చూచెన్‌= చంపాడు; అరదము= రథం; 
ఉర్విన్‌= భూమిలో; (క్రుంగి= దిగబడి; అనువు+తప్పినన్‌= వీలు తప్పితే; డిగ్గి= దిగి; ఎత్తుచున్‌+ఉండన్‌= ఎత్తుతూ ఉండగా; 
నరు(డు= అర్జునుడు; కర్లున్‌= కర్గుడిని; ఏసెన్‌= చంపాడు. 


తాత్సర్యం: “నీవు చెప్పినదంతా నిజం. ఆజ్ఞాపించదగినవాడవై నాకు హితం ఉపదేశించావు. నీకు నేను చెపుతాను 
సావధానంగా వినుము. రాజులందరూ చూస్తూండగా నా తండ్రిని - అ(స్తసన్న్యాసం చేసినవాడిని ఆ విధంగా 
ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు మహాపాపం అని సందేహించక తలపట్టుకొని చంపాడు. అర్జునుడు భీష్ముడిని 
ఆ శిఖండి వంకతో మోసపు యుద్దంలో చంపాడు. రథం భూమిలో కూరుకుపోయి వీలు తప్పితే దిగి దానిని 
ఎత్తుతూండగా అర్జునుడు కర్ణుడిని చంపాడు. 


ఆ. చేయి నరుండు దునుమఈ బ్రాయోపవేశ ప్ర । వృత్తిమైం బ్రశాంత చిత్తుందైన 
పుణ్యపురుషు నట్టి భూరిశ్రవునిం గృష్టు । ననుజు( డట్లు సంపె నాగ్రహమున. 84 


ప్రతిపదార్థం: నరుండు= అర్జునుడు; చేయి; తునుమన్‌= ఖండించగా; ప్రాయోపవేశ ప్రవృత్తిమైన్‌= ఆమరణ నిరాహారదీక్షతో; 
ప్రశాంత చిత్తుండు+ఐన= మిక్కిలి శాంతంగల మనస్సుగలవాడైన; పుణ్యపురుషున్‌= పుణ్యాత్ముడిని; అట్టి= అటువంటి; 
భూరిశ్రవునిన్‌; కృష్ణు+అనుజు(డు= కృష్ణుడి తమ్ముడు - సాత్యకి; ఆ(గ్రహమునన్‌= కోపంతో; అట్టు= ఆ విధంగా; చంపెన్‌= 
చంపాడు. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 401 


తాత్సర్యం: అర్జునుడు చేయి నరకగా, ఆమరణ నిరాహారదీక్షపూని ప్రశాంత మనస్సుతో ఉన్న పుణ్యాత్ముడు 
భూరి(శ్రవుడిని కృష్ణుడి తమ్ముడు సాత్యకి కోపంతో ఆ రీతిగా చంపాడు. 


చ. పలువురు గూడి కౌరవనృపాలకు నొక్కరు( జుట్టుమట్టి వి 
చ్చలవిడి( బాపకర్మ మనుశంక యొకించుకయేని లేక యూ 
రులు గద నుగ్గుసేయ(గ మరుత్సుతునిం బురికొల్పి; రిన్ని భం 
గుల మును వారి కాదె చెడంగ్రొచ్చిరి సంగరధర్మసేతువున్‌? 85 


ప్రతిపదార్థం: పలువురు+కూడి= అనేకులు కూడి; కౌరవనృపాలకున్‌+ఒక్కరున్‌= కురురాజైన దుర్యోధనుడిని ఒక్కడినీ; 

చుట్లుముటి= ముటడించి; విచ్చలవిడిన్‌= నిరాటంకంగా; పాపకర్మము= దుష్కృత్యం; అను శంక= అనే సంశయం; 
యు [2] [స్‌ 

ఒకించుకయేనిన్‌= కొంచెంకూడా; లేక; గదన్‌= గదతో; ఊరులు= తొడలు; నుగ్గు+చేయంగన్‌= విరుగగొట్టడానికి; మరుత్సుతునిన్‌= 

వాయుపుత్రుడిని - భీముడిని; పురికొల్సిరి= (ప్రేరేపించారు; ఇన్ని భంగులన్‌= ఇన్నివిధాలుగా; మును= పూర్వం; సంగరధర్మ 

సేతువున్‌= యుద్దధర్మం అనే వంతెనను; వారెకాదె!= వారేకదా!; చెడంగ్రొచ్చిరి= పాడుచేశారు. 


తాత్సర్యం: “అనేకులు కలిసి దుర్యోధనుడిని ఒక్కడినీ ముట్టడించి నిరాటంకంగా దుష్కృత్య మనే సంశయం 
కొంచెంకూడా లేకుండా గదతో తొడలు విరుగగొట్టు మని భీముడిని (ప్రేరేపించారు. ఇన్నివిధాలుగా ముందు వాళ్ళే 
కదా యుద్దధర్మం అనే వంతెనను పాడుచేసింది. 


విశేషం: అలం: రూపకం. 'సంగరధర్మ సేతువున్‌' అనేచోట సంగరధర్మం అనే సేతువుని అని ఉపమేయోపమానాలకి అభేదం 
చెప్పబడటం చేత అలంకారం రూపకం. 


వ. వారి నెట్లు నిందింపవు! మమ్ము నెట్లు వారించెద? వాలింపుము. 86 


ప్రతిపదార్థం: వారిన్‌= ఆ పాండవుల్ని; ఎట్టు నిందింపవు?= తిట్టవెందుచేత?; మమ్మున్‌; ఎట్టు; వారించెదవు?= అడ్డగిస్తున్నావు; 
ఆలింపుము= వినుము. 


తాత్సర్యం: వాళ్ళవి నిందించవేమి? మమ్మల్ని అడ్డగిస్తావేమి? వినుము. 


అ. “తొడలు విటిగి నేలం బడియుండి నను గని | మానవేంద్రు( డట్లు దీనవృత్తి 

నాదె గొన్ని మాట; లవి యంతరంగంబు । నందు. జిక్కి కినుక యలంత సేసె.” 87 
ప్రతిపదార్థం: తొడలు; విటిగి; నేలన్‌= నేలమీద; పడి+ఉండి; మానవేంద్రుండు= నరపతి - దుర్యోధనుడు; ననున్‌+కని= 
నన్ను చూచి; అట్టు= ఆ రీతిగా; దీనవృత్తిన్‌= విచారంతో; కొన్ని మాటలు; అడెన్‌= పలికాడు; అవి= ఆ మాటలు; 
అంతరంగంబునందున్‌= నా మనస్సులో; చిక్కి= నాటుకొని; కినుక= కోపం; అలంత= బాధ; చేసెన్‌= కలిగించాయి. 


తాత్సర్యం: “తొడలు విరిగి నేలమీద పడి ఉండి నన్ను చూచి దుర్యోధనుడు ఆ రీతిగా విచారంతో కొన్ని మాటలు 
పలికాడు. అవి నా మనస్సులో నాటుకొని కోపం తెప్పించి బాధను కలిగించాయి. 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. వాని వెలార్వవలయు; మజ్జనక హనన సంతుష్టుండగు ధృష్టద్యుమ్నుండు లోనైన యప్పాపాత్ముల( బాపంబు 
తెరువున రూపుమాపెద; దీనంజేసి కీటజన్మంబు పాటిల్లినను మేల కాని యీ కడంక మాననేర; నన్ను 
వారింప నెవ్వరి వశంబగు?' నని దిగ్గనలేచి యగ్గురుతనయుండు రథంబెక్కినం గనుంగొని యగ్గౌతముం 
డును గృతవర్ముండు. 88 


ప్రతిపదార్థం: వానిన్‌= వాటిని; వెలార్వవలయున్‌= బయలుపరచాలి; మత్‌+జనక హనన= నా తండ్రిని చంపటంచేత; 
సంతుష్టుండు+అగు= సంతుష్టుడయిన; దృష్టద్యుమ్నుండు; లోను+ఐన= మొదలైన; ఆ+పాప+ఆత్ములన్‌= ఆ దురాత్ములను; 
పాపంబు తెరువునన్‌= అధర్మమార్గంలో; రూపుమాపెదన్‌= చంపుతాను; దీనన్‌+చేసి= ఇందువల్ల; కీట జన్మంబు= పురుగు 
పుట్టుక; పాటిల్లినన్‌= కలిగినా; మేలు+అ= మంచిదే; కాని; ఈ కడంకన్‌= ఈ ప్రయత్నం; మానన్‌+నేరన్‌= మానలేను; 
నన్నున్‌= నన్ను; వారింపన్‌= అడ్డగించటానికి; ఎవ్వరి వశంబు+అగున్‌?+అని= ఎవరి తరమౌతుందని; దిగ్గనన్‌+లేచి= 
తటాలున లేచి; ఆ+గురు తనయుండు= ఆ గురుపు(త్రుడు అశ్యత్థామ; రథంబు; ఎక్కినన్‌= ఎక్కగా; కనుంగొని= చూచి; 


ఆ+గౌతముండును= ఆ కృపాచార్యుడూ; కృతవర్ముండున్‌= కృతవర్మా- 


తాత్పర్యం: 'ఆ మాటలను బయలుపరచాలి. నా తండ్రిని చంపి సంతోషించే ధృష్టద్యుమ్నుడూ మొదలైన ఆ 
దురాత్ములను అధర్మమార్గంలో చంపుతాను. దానివలన నాకు పురుగు పుట్టువు కలిగినా మంచిదే కాని ఈ 
ప్రయత్నం మానలేను. నన్ను ఆపడం ఎవరితనం? అని తటాలున లేచి అశ్వత్చామ రథం ఎక్కటం చూసి 
కృపాచార్యుడూ, కృతవర్మా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ధృష్టద్యుమ్నాదులు 'పాపాత్ములు” కావున వాళ్ళను “పాపంబు తెరువు" ననే రూపుమాపుతానని అశ్వత్హామ సమర్థన. 
అశ్వత్థామ మాటలలో అతడి దృఢనిశ్చయత్వం తెలుస్తుంది. 
ఆ. “ఏక నిశ్చయమున నిట యేంగుదెంచితి | మనఘ! నీవు నేము నధివు పనికి; 

నిట్టి మమ్ము వేటు పెట్టి యెక్కటి కార్య । మాచరించువాండ వగుట దగునె? 89 
ప్రతిపదార్థం: అనఘ= పాపంలేనివాడా! అశృత్తామా!; నీవున్‌+ఏమున్‌= నీవూ, మేమూ; అధిపు పనికిన్‌= రాజు పనిమీద; ఏక 
నిశ్చయమునన్‌= ఒకే నిర్ణయంతో; ఇట ఏంగుదెంచితిమి= ఇక్కడికి వచ్చాము; ఇట్టి మమ్మున్‌= ఇటువంటి మమ్ములను; 
వేబుపెట్టి= వేరుచేసి; ఎక్కటి= నీవు ఒక్కడివే; కార్యము= పని; ఆచరించువాండవు+అగుట= చేసేవాడివవటం; తగునె?= 
ఉచితమా? 


తాత్పర్యం: 'పాపరహితుడవైన అశ్యత్తామా! నీవూ, మేమూ రాజు పనిమీద ఇక్కడికి ఏకాభిప్రాయంతో వచ్చాము. 
ఇటువంటి మమ్మల్ని వేరుచేసి నీవు ఒక్కడివే పనిచేయటం తగునా? 


చ.  అనవుడు నాతండిట్టులను నమ్మహితాత్ముల కే నవశ్యముం 
జని ద్రుపదాత్మజుం బొదివి చంపెద దుర్గతింబోవుచావుగా 
ఘనభుజశక్తి శౌర్యము నకంపిత ధైర్యమునున్‌ వెలుంగ; మీ 
రును దెలివొంది కూడికొన రూఢికి నెక్కుద మెల్ల భంగులన్‌.” 90 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 403 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; అత(డు= అశృత్థామ; ఆ+మహిత+ఆత్ములకున్‌= ఆ మహాశయులతో - కృపకృతవర్మలతో; 
ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటాడు; ఏను= నేను; అవశ్యమున్‌= తప్పకుండా; చని= వెళ్ళి; ద్రుపద+ఆత్మజున్‌= 
(ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుడిని; పొదివి= ఆక్రమించి; ఘన భుజశక్తి= గొప్ప భుజబలమూ; శౌర్యమున్‌= పరాక్రమమూ; 
అకంపిత దైర్యమునున్‌= చలించని ధైర్యమూ; వెలుంగన్‌= (ప్రకాశించగా; దుర్గతిన్‌+పోవు చావు+కాన్‌= దుర్గతికి పోయే 
చావుగా; చంపెదన్‌= చంపుతాను; మీరును= మీరుకూడా; తెలివొంది= తెలివికలిగి; కూడికొనన్‌= నాతో కలిస్తే; ఎల్ల 
భంగులన్‌= అన్ని విధాలా; రూఢికిన్‌+ఎక్కుదము= (ప్రసిద్ది కెక్కుతాం. 


తాత్సర్యం: కృపకృతవర్మ లట్లా అనగానే అశ్వత్థామ ఆ మహాశయులతో ఇట్లా అన్నాడు: 'నేను తప్పకుండా వెళ్ళి 
౧ థి ౧ 

ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టి, గొప్ప భుజబలమూ, పరాక్రమమూ, చలించని ధైర్యమూ (ప్రకాళించగా, వాడు 

దుర్గతికి పోయే చావు చచ్చేటట్టు చంపుతాను. మీరుకూడా తెలివికలిగి నాతో కలిస్తే అన్నివిధాలా ్రసిద్దికక్కుతాం.' 


విశేషం: ఆ పనిలో వాళ్ళు తనతో కలవటం తెలినీ, కలవకపోవటం అజ్ఞానమూ అని అశ్వత్థామ అంటున్నాడు. “మీరు 
తెలివిగా నాతో కలిస్తే కలవండి. మీరు కలవకపోయినా నేనొక్కడినే నా పరాక్రమం చూపి వాడిని దుర్మరణం పాలు చేస్తా' 
నని అశ్వత్థామ తన నిశ్చితాభిప్రాయం చెపుతున్నాడు. 


ఆ. 'ఒండు తలపు లుడిగి రం డని పోవ, నా । రథికవరులు గడ(గి రథము లెక్కి 
మొనసి చనిరి వారు మువ్వురు నగ్నిత్ర । యంబు( బోలి యొప్పి యప్ప డధిప! 91 


ప్రతిపదార్థం: ఒండు తలయులు= వేరే ఆలోచనలు; ఉడిగి= మాని; రండు; అని; పోవన్‌= అశ్వత్థామ వెళ్ళగా; అధిప!= 
ఓ రాజా! ధృతరాష్ట్ర! అప్పుడు; ఆ రథికవరులు= ఆ రధిక (శ్రేష్టులిద్దరూ; కడ(గి= పూని; రథములు+ఎక్కి; మొనసి= 


సంసిద్దులై; వారు మువ్వురున్‌= వాళ్ళు ముగ్గురూ; అగ్ని త్రయంబున్‌= మూడగ్నులను పోలి; ఒప్పి; చనిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: 'వేరే ఆలోచనలు మాని నాతో రండి” అని అశ్వత్థామ పోతూ ఉంటే ధృతరాష్ట్థా! అప్పుడు ఆ రథిక 
శ్రేష్టులిద్దరూ పూని, రథాలెక్కి సంసిద్దులై, ముగ్గురూ (త్రేతాగ్నులవలె ఒప్పి వెళ్ళారు. 


విశేషం: అలం: ఉపమ. అశ్వత్థామా, కృపుడూ, కృతవర్మా - ఈ ముగ్గురూ మూడగ్నులతో పోల్చబడ్డారు కాబట్టి ఇక్కడ 


అలంకారం ఉపమ. అగ్నిత్రయం - గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహవనీయం. 


వ. అట్లు చని నిద్రావివశం బైన పాండవ శిబిరంబు డగ్గటి' రనిన విని ధృతరాష్తుండు సంజయున కిట్లనియె. 
92 


ప్రతిపదార్థం: అట్టు; చని= వెళ్ళి; నిద్రా వివశంబు+ఐన= నిద్రతో ఒళ్ళు తెలియనిదైన; పాండవ శిబిరంబున్‌= పాండవుల 


బిడారాన్ని; డగ్గజీరి= సమీపించిరి; అనినన్‌= అని సంజయుడు చెప్పగా; విని; ధృతరాష్రుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌. 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఆ రీతిగా వెళ్ళి, నిద్రతో ఒళ్ళు తెలియక పడి ఉన్న పాండవుల సేనను సమీపించారు' అని 
సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు అతడితో ఇట్టా అన్నాడు: 


ఆ. “రాజు. గూల్లి జయము. దేజంబు6 బొందిన । యత్యుదగ్ర విభవు లైన యరుల 
శిబిర మాక్రమింప( జిత్తంబులందు. దెం । పొదవి మువ్వురట్లు గదియు టరిది! 93 


ప్రతిపదార్థం: రాజున్‌= రాజును - దుర్యోధనుడిని; కూల్చి= పడగొట్టి; జయమున్‌= గెలుపూ; తేజంబున్‌= తేజస్సూ; 
పొందిన; అతి+ఉద(గ విభవులు+ఐన= మిక్కిలి గొప్ప వైభవం; కలవారైన; అరుల= శత్రువులయొక్క; శిబిరము= బిడారం 
- స్కంధావారం; ఆ(క్రమింపన్‌= ముట్టడించటానికి; చిత్తంబుల+అందున్‌= మనస్సులలో; తెంపు= సాహసం; ఒదవి= కలిగి; 


మువ్వురు; అట్లు; కదియుట= సమీపించటం; అరిది!= ఆశ్చర్యం! 


తాత్పర్యం: 'దుర్యోధనుడిని పడగొట్టి గెలుపూ, తేజస్ఫూ పొందిన మహావైభవోపేతులైన శత్రువుల స్కంధావారాన్ని 
ఆ(క్రమించటానికి మనస్సులలో సాహసం కలిగి ముగ్గురూ అట్టా సమీపించటం ఆశ్చర్యకరం. 


విశేషం: తన వాళ్ళు శత్రువులపై పరా(క్రమించారంటే ధృతరాష్ట్రుడికి చాలా సంతోషం. 


వ. వారు చేసిన విధంబు వివరింపు' మనిన నా సూతసుతుండు విచిత్రవీర్యనందనున కి ట్లనియె. 'నట్ల శిబిర 
ద్వార ప్రదేశంబునకు నడచి సహాయులం గడచి యశ్వత్థామ యుద్దామరభసంబున( జన నుత్సహించె, 
నట్టియెడ. 94 

ప్రతిపదార్థం: వారు చేసిన విధంబు వివరింపుము; అనినన్‌= ఆ సూతసుతుండు= అసూతపుతుడు సంజయుడు; 

విచిత్రవీర్య నందనునకున్‌= విచిత్రవీర్యుడి కొడుకైన ధృతరాష్ట్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు; శిబిర 


ద్వార ప్రదేశంబునకున్‌= శిబిర ద్వార దేశానికి; నడచి; సహాయులన్‌= తోడుగా వచ్చిన వాళ్ళవి - కృపకృతవర్మలను; కడచి= 
అతిక్రమించి; అశ్వత్థామ; ఉద్దామ రభసంబునన్‌= అధికమైన కోపావేశంతో; చనన్‌= పోవటానికి; ఉత్సహించెన్‌= యత్నించాడు; 


అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: వాళ్ళు ఏం చేశారో వివరంగా చెప్పుము” అంటే, ఆ సంజయుడు ధృతరాష్టుడితో ఇట్లా అన్నాడు: “అట్టా 
శిబిర ద్వారం దగ్గరికి నడచి తనకు తోడుగా వచ్చిన కృపకృతవర్మలను అతి(క్రమించి అశ్వత్భామ మిక్కిలి కోపావేశంతో 
పోవాలని యత్నించాడు. ఆ సమయంలో (తరువాతి పద్యంతో అన్వయం). 


అశ్వత్తానుకు శివుడు భూతాకృతియై తోయట (సం. 10-6-1) 


సీ. క్షరితశోణితమగు శార్జూల చర్మంబు । పరిధానకరణి విభాసితముగ; 
నురగాత్మకములైన యుపవీతములు హార । ములు నంగదంబులు పొలుపుమిగుల; 
వివృతవిశాలాస్యవివరంబు నిశిత దం । ప్పానికరంబు ఘోరంబు గాంగ; 


భాసుర కాంతి వికాసంబు లగు లోచ । నంబులు బహుసహస్రంబు లొప్ప; 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 405 


తే. నుగ్రమును సుందరంబును నుజ్జ్వలంబు । నై మహాకార మద్దుత మావహింప 
భూత మొక్కటి భీషణ స్పురణ మెసక । మెస(గ నగ్గురుపుత్రు కట్టెదుర నిలిచె. 95 


ప్రతిపదార్థం: క్షరిత శోణితము+అగు= కారిన రక్తం కలదైన; శార్జూల చర్మంబు= పులితోలు; పరిధాన కరణిన్‌= వ(స్తం 
లాగా; విభాసితముగన్‌= (ప్రకాశించగాను; ఉరగాత్మకములైన= పాములే అయిన; ఉపవీతములున్‌= జందెములూ; హారములున్‌= 
ముత్యాపేరులూ; అంగదంబులు= భుజకీర్తులూ; పొలుపు మిగులన్‌= (ప్రకాశించగాను; వివృత విశాల+అస్య వివరంబు= 
తెరవబడ్డ పెద్ద ముఖరంధ్రమూ; నిశిత దం్ర్రా నికరంబు= వాడి కోరల సమూహమూ; ఘోరంబు+కా(గన్‌= భయంకరంగా 
ఉండగాను; భాసుర కాంతి వికాసంబులు= (ప్రకాశించే కాంతుల మెరుపులు గలవి; అగు; లోచనంబులు= కళ్ళు; బహు 
సహ(స్రంబులు= పెక్కువేలు; ఒప్పున్‌= ఒప్పుగాను; ఉగ్రమును= భయంకరమూ; సుందరంబును= అందమైనదీ; ఉజ్ఞ్యలంబున్‌+ఐ= 
ప్రకాశించేదీ అయి; మహాకారము= పెద్దరూపం; అద్భుతము= ఆశ్చర్యం; ఆవహింపన్‌= కలిగించగాను; భూతము+ఒక్కటి= 
ఒక భూతం; భీషణ స్ఫురణము= భయంకరస్ఫూర్తి; ఎసకము+ఎసంగన్‌= కలిగేటట్టు: ఆ+గురుపుత్రు= ఆ అశ్వత్థామ; 
కడు+ఎదురన్‌= ఎట్టయెదుట; నిలిచెన్‌. 


తాత్సర్యం: రక్తం కారే పులితోలు వ(స్తంవలె ప్రకాశిస్తూండగా; పాములు జందెములుగా, ముత్యాలపేరులుగా, 
భుజకీర్తులుగా ఒప్పుతూ ఉండగా; తెరచుకొన్న పెద్ద నోటి రంధ్రమూ, అందులోని వాడికోరల సమూహమూ 
భయంకరం కాగా, ప్రకాశించే కాంతులతో మెరిసే వేలకొద్దీ కళ్ళు ఒప్పగా, భయంకరమూ, సుందరమూ ప్రకాశించేదీ 
అయి పెద్ద రూపం ఆశ్చర్యం కలిగిస్తూ ఉండగా ఒక భూతం వెరపు కలిగించేటట్లు ఆ అశ్వత్చామ ఎట్టఎదుట 
ప్రత్యక్షమైనది. 
క. విను మా భూతం బిట్టిది । యని కలరూ పేర్పటింప నమరులకు వశం 

బె? నరేంద్ర! తదాకృతి గను । గొనినన్‌ భేదిల్లవలయు( గొండకు నైనన్‌ 96 
ప్రతిపదార్థం: నర+ఇం|ద్ర!= రాజా! ధృతరాష్టా!; వినుము; ఆ భూతంబు; ఇట్టిది= ఇటువంటిది; అని; కలరూపు= 
యథార్థం; ఏర్పజింపన్‌= నిరూపించటానికి; అమరులకున్‌= దేవతలకైనా; వశంబు+ఎ?= తరమా?; తద్‌+ఆకృతి= దాని 
ఆకారం; కనుంగొనినన్‌= చూస్తే; కొండకున్‌+ఐనన్‌= కొండకైనా; భేదిల్లన్‌ వలయున్‌= (బ్రద్దలవాల్సిందే. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! వినుము. ఆ భూతం ఇటువంటిదని యథార్థ్యం నిర్ణయించటానికి దేవతలకు 
కూడా తరంకాదు. దాని ఆకారం చూస్తే కొండ అయినా (బ్రద్దలవాల్సినదే. 


విశేషం: 'అమరులకు వశంబె' - అమరులకు కూడా తరం కాదన్నప్పుడు మర్త్యులమాట. వేరే చెప్పాలా? అని ధ్వనించటం 
చేత కావ్యార్దాపత్యలంకార ధ్వని. అలాగే “కొండకు నైనన్‌ భేదిల్లవలయున్‌ అనటంచేత స్థిరస్వరూపమైన కొండే భేదిల్లితే 
చరస్వరూపాలైన మనుష్యులమాట వేరే చెప్పనక్కరలేదని ధ్వనించటం వలన అక్కడకూడా కావ్యార్థాపత్త్యలంకార ధ్వని. 
వ. ఇ ట్లతని యగ్రభాగంబున నావిర్ణూతం బైన యమ్మహాభూతంబు నాస్యకుహరంబున, నాసికా వివరంబులం 
జెవులం గన్నుల, నన్నింట మంటలు వెడలి మింట నడర6 దదీయతనుతేజోమరీచిసంఘంబుల శంఖ 
చక్రగదాహస్తులై హృషీకేశు లనేకులు వెడలి; రి ట్లఖిలభూతభయంకరంబగు నమ్మహాభూతంబు నాలోకించి 
యవ్వీరవరుండు. 97 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు; అతని; అ(గభాగంబునన్‌= ఎదుట; అవిర్భూతంబు+ఐన= పుట్టిన; ఆ+మహత్‌ భూతంబు+అస్య 
కుహరంబునన్‌= ఆ మహాభూతంయొక్క గుహవంటి నొటిలోనూ; నాసికా వివరంబులన్‌= ముక్కు రంధ్రాలలోనూ; చెవులన్‌; 
కన్నులన్‌; అన్నింటన్‌= మంటలు; వెడలి; మింటన్‌= ఆకాశంలో; అడరన్‌= విజృంభించగా; తదీయ తను తేజస్‌+మరీచి 
సంగంబులన్‌= దానిదైన శరీరకాంతి కిరణాల సమూహాల్లోంచి; శంఖ చక్ర గదా హస్తులు+ఐ= శంఖం, చక్రం, గద, చేతుల్లో 
గలవారై; హృషీకేశులు= విష్ణులు; అనేకులు= పెక్కుమంది; వెడలిరి; ఇట్టు= ఈ విధంగా; అఖిల భూత భయంకరంబు+అగు= 
ఎల్ల ప్రాణులకు వెరపు కలిగించే దయిన; ఆ+మహా+భూతంబున్‌= ఆ మహాభూతాన్ని; ఆలోకించి= చూచి; ఆ+వీరవరుండు= 


ఆ వీరశ్రేష్ణుడు - అశృత్తామ. 


తాత్సర్యం: ఈ రీతిగా అతడి యెదుట పుట్టిన ఆ మహాభూతం గుహలాంటి నోట్లోనూ, ముక్కు రంధ్రాల్లోనూ, 
చెవుల్లోనూ, కన్నులలోనూ - అన్నిటిలోనూ మంటలు వెలువడి ఆకాశంలో విజృంభించగా, దాని శరీరకాంతి 
కిరణాల్లోనుండి శంఖం, చక్రం, గదా, ధరించిన విష్ణువు అనేకులు వెలువడ్డారు. ఇట్టా సర్వప్రాణులకూ వెరవు 
పుట్టించే ఆ మహాభూతాన్ని చూసి ఆ వీరశ్రేష్టుడైన అశ్యృత్థామ. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. హృదయమునం గలంక యొకయించుక యేనియు లేక వీర సం 

పద యలరంగ భల్లముఖ బాణతతుల్‌ నిగిడింప( బెద్దగా 

వదనంము విచ్చి భూత మనివార్య విధంబున. ద్రావె బాడబం 

బుదధిజలంబు ద్రాగెడు మహోగ్ర సముద్ధతి వాని నన్నిటిన్‌. 96 


ప్రతిపదార్థం: హృదయమునన్‌= మనస్సులో; కలంక= జంకు; ఒక+ఇంచుక+ఏమనియున్‌= కొంచెంకూడా; లేక; వీర 
సంపద= పరాక్రమ సంపద; అలరంగన్‌= ఒప్పేటట్లు; భల్లముఖ బాణతతుల్‌= భల్లమూ మొదలైన బాణాల సమూహాలు; 
నిగిడింపన్‌= ప్రయోగించగా; భూతము; పెద్దగాన్‌; వదనమున్‌= నోటిని; విచ్చి= తెరచి; బాడబంబు= బడబాగ్ని; ఉదధి 
జలంబు= సముద్రపునీరు; (త్రాగెడు= (త్రాగే; మహోగ్ర సముద్దతిన్‌= మిక్కలి భయంకరమైన ఆటోపంతో; వానిన్‌+అన్నిటిన్‌= 
ఆ బాణాలనన్నింటినీ; అనివార్య విధంబునన్‌= నివారించరాని రీతిగా; (త్రావెన్‌= త్రాగింది. 


తాత్సర్యం: మనసులో ఏ మాత్రమూ బెదురులేకుండా పరాక్రమ సంపద ఒప్పేటట్టు భల్లమూ మొదలైన బాణ 
సమూహాలు ప్రయోగించగా, భూతం నోరు పెద్దది చేసి, బడబాగ్ని సముద్రపునీటిని అతి భయంకరంగా త్రాగే 
టట్టు, వాటి నన్నిటిని నివారించరాని విధంగా (మింగింది. 


విశేషం: అలం: ఉపమ. 'బాడబం..వానినన్నిటిన్‌ భూతము తత్రావె అనటంలో అలంకారం ఉపమ. అశృత్తామ భల్దాలను ఉదధి 
జలంతో పోల్చటం వలన వాటి అసంఖ్యాకత్వమూ, భూతాన్ని బాడబంతో పోల్చటం వలన దాని అనివార్యతా, భీషణత్వమూ 


చ. అతుల శరంబు లట్లు వృథయైన( గనుంగొని ద్రౌణి రశ్మి మం 
డిత మహనీయశక్తి నిగిడించిన భూతము. దాంకి యంత్యకా 
లతిమిరవైరి మండల విలగ్న మహోల్మయు. బోలె. బిన్న పి 
న్న తునియలై యడంగి నరనాథ! యతండు విషాద మంద6గన్‌. 99 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 407 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజు! ధృతరాష్ట్ర! అట్టు= ఆ రీతిగా; అతుల శరంబులు= సాటిలేని బాణాలు; వృథ+ఐనన్‌= 
వ్యర్థం కాగా; ద్రౌణి= అశృత్తామ; కనుంగొని= చూసి; రశ్మి మండిత మహనీయ శక్తిన్‌= కిరణాలచేత అలంకరించబడిన గొప్ప 
శక్యాయుధాన్ని; నిగిడించినన్‌= ప్రయోగించగా; (అది); భూతమున్‌; తాకి; అంత్యకాల= ప్రళయసమయపు; తిమిరవైరి= చీ. 
కట్ట శత్రువు అగు సూర్యుడియొక్క; మండల= బింబానికి; విలగ్న= గురిపెట్టబడిన; మహోల్కయున్‌+పోలెన్‌= గొప్ప ఉల్కవలె; 
సి. యు 

అతండు= అశ్వత్తామ; విషాదము+అంద(గన్‌= విచారం పొందగా; పిన్న పిన్న తునియలు+ఐ= చిన్న చిన్న ముక్కలై; 
అడంగెన్‌= నశించింది. 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! ఆ రీతిగా సాటిలేని బాణాలు వ్యర్థం కాగా అశృత్తామ చూచి కాంతులతో 
(ప్రకాశించే గొప్ప శక్యాయుధాన్ని ప్రయోగించాడు. అది భూతాన్ని తాకి ప్రళయ కాలపు సూర్యబింబాన్ని తాకిన గొప్ప 
ఉల్కవలె చిన్న చిన్న ముక్కలై నశించింది. దానికి అశ్వత్థామ చింతించాడు. 

oe థి 


విశేషం: అలం: ఉపమ. భూతం ప్రళయకాల సూర్యబింబంతోనూ, అశృత్తామ శక్తి చిన్న ఉల్కతోనూ పోల్చబడటంచేత 


ఇక్కడ అలంకారం ఉపమ. దీనివలన భూతం భయంకరత్వమూ, శక్తి అల్పత్వమూ స్పష్టమవుతున్నాయి. 


చ. అలఘుతరాత్మసారుండగు నగ్గురుపుత్రుండు ఘోరఖడ్గమున్‌ 
బిలగతసర్పముం దిగిచి భీషణరేఖ నటించుభంగి న 
గ్గలపు రయంబునం బెటికి గాఢవిముక్తము గాంగ వైచినం 
బొలుపటి పోయె దూదిక్రియ భూతశరీరసమాగమంబునన్‌. 100 


ప్రతిపదార్థం: అలఘుతర+ఆత్మసారు(డు+అగు= మిక్కిలి ఎక్కువ మనోబలంగలవాడైన; ఆ+గురుపుత్రుండు= ఆ అశ్వత్థామ; 
ఘోర ఖడ్గమున్‌= భయంకరమైన కత్తిని; బిలగత సర్పమున్‌= కన్నంలోని పాము అయినదానిని; తిగిచి= (ఒరలోంచి) లాగి; 
భీషణ రేఖ= భయంకరత్వం; నటించు భంగిన్‌= తోచే విధంగా; అగ్గలము+రయంబునన్‌= అమితవేగంతో; పెటికి= విసిరి; 
గాఢవిముక్తము+కా(గన్‌= పూర్తిగా విడుపబడినదిగా, వైచినన్‌= (ప్రయోగించగా, భూత శరీర సమాగమంబునన్‌= భూతం 


శరీరంతో కలవటంచేత; దూది(క్రియన్‌= దూదివలె; పొలుపు+అణి పోయెన్‌= నశించినది. 


తాత్సర్యం: గొప్ప మనోబలం కల ఆ అశ్వత్థామ కన్నంలోనుండి పాము వలె ఒరలోనుంచి భయంకరమైన ఖడ్గాన్ని 
లాగి, వెరవు తోచే విధంగా అమితవేగంతో గట్టిగా విసరగా, అది భూతం శరీరాన్ని తాకి దూదివలె కాలి నశించింది. 


విశేషం: అలం: రూపకం. ఉపమ. 'ఘోరఖడ్గమున్‌ బిలగత సర్పమున్‌-అనేచోట ఉపమేయోపమానాలకి అభేదం చెప్పబడినది 
కాబట్టి, అలంకారం రూపకం. 'దూది(క్రియి అనేచోట ఉపమేయోపమానాలకి మంచి సాదృశ్యం చెప్పబడింది కాబట్టి అలంకారం 


ఉపమ. 


తే. సరభసంబుగ6 దోమర సమితి( జక్ర। వితతి. బరంగించి పేర్పె నవ్వీరవర్యు(; 
డదియు నదియును దోడ్తోడ నల్ల నగుచు । మ్రింగె నమ్మహాభూతంబు మేదినీశ! 101 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మేదినీశ!= రాజా! ధృతరాష్టా!; ఆ+వీరవర్యుండు= ఆ వీరశ్రేష్టుడు అశ్వత్థామ; సరభసంబుగన్‌= కోపావేశంతో; 
తోమర సమితిన్‌= ఇనుపగుదియల సమూహాన్నీ; చక్ర వితతిన్‌= చక్రాయుధాల సమూహాన్నీ; పరంగించి= ప్రయోగించి; పేర్చెన్‌= 
అతిశయించాడు; ఆ+మహాభూతంబు= ఆ గొప్ప భూతం; అల్లన్‌= మెల్లగా; నగుచున్‌= నవ్వుతూ; తోడ్తోడన్‌= వెంటనే; 
అదియున్‌+అదియును= దానినీ, దానినీ (మ్రింగెన్‌. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర! ఆ వీరోత్తముడైన అశ్వత్తామ కోపావేశంతో తోమర సమూహాన్నీ చక్ర సమూహాన్ని 
ప్రయోగించి విజృంభించాడు. ఆ మహాభూతం చిరునవ్వుతో వెంటనే దానినీ దానినీ (మింగివేసింది. 


క. అలిగి యతండు నాతాంతో । జ్వల గద వైచుటయు నదియు సత్వరలీలన్‌ 
జలచర మామిషముంగొను । పొలుపు నెజయ మెబయ మ్రింగి భూతం బధిపా! 102 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా! ధృతరాష్ట్రా!; అతండు= అశృత్తామ; అలిగి= కోపించి; నితాంత+ఉజ్ఞ్యల గదన్‌= మిక్కిలి 


ప్రకాశించే గదను; వైచుటయున్‌= ప్రయోగించగా; భూతంబు; సత్వర లీలన్‌= వెంటనే; జలచరము= చేప; అమిషమున్‌= 
మాంసాన్ని; కొను= (గ్రహించే, పొలుపు= విధం; నెజయన్‌= బాగుగా; మెణయన్‌= (ప్రకాశించగా; అదియున్‌ (మ్రింగెన్‌= దానిని 


కూడా (మింగింది. 


తాత్సర్యం: ధృతరాషా! అశ్యృత్థామ కోపంతో మిక్కిలి ప్రకాశించే గదను ప్రయోగించగా, భూతం వెంటనే దానిని 
కూడా చేప మాంసాన్ని (గ్రహించే విధంగా (మింగింది. 


విశేషం: అలం: ఉపమ. జలచర మామిషముం గొను పొలుపు నెజయ మెజయ - నదియు మింగ భూతంబు' - 
ఉపమేయోపమానాలకి మంచి సాదృశ్యం చెప్పబడింది కాబట్టి అలంకారం ఉపమ. 


ఆ. ఇవ్విధమున సకల హేతులు వమ్మయి । పోవ నతివిషణ్ఞబుద్ది యగుచు 
నట్టు నిట్టు( జూచు నతనికి బహు జనా । ర్టనులు దో(చి రంబరమున నెల్ల. 103 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ రీతిగా; సకల హేతులున్‌= అన్ని ఆయుధాలూ; వమ్ము+అయి పోనన్‌= వ్యర్థమయిపోగా; 
అతి విషణ్ణ బుద్ది= మిక్కిలి విచారంతో కూడిన మనస్సు కలవాడు; అగుచున్‌= అవుతూ; అట్టున్‌+ఇట్టున్‌= అటూ ఇటూ; 
చూచు+అతనికిన్‌= చూచే అశృత్థామకు; అంబరమునన్‌+ఎల్లన్‌= ఆకాశంలో అంతటా; బహు జనార్దనులు= ఎందరో 
విష్ణువులు; తోయిరి= కనబడ్డారు. 


తాత్సర్యం: ఈ విధంగా ఆయుధాలన్నీ వ్యర్థమయిపోగా మనస్సులో మిక్కిలి బాధపడుతూ అటూ ఇటూ చూచే 
అశృత్తామకు ఆకాశంలో అంతటా ఎంతోమంది విష్ణువులు కనబడ్డారు. 


ఉ. భీకర విష్ణురూపములు పెక్కిటు లొక్కటం దోంపం దీవ్రతా 
పాకులమానసుండగుచు నగ్గురుసూనుండు 'దుర్మదంబునన్‌ 
జేకొననైతి నట్లు కృపు చెప్పిన సత్యహితోపదేశముల్‌; 
నా కిది పెద్దయే?' యని మనంబున నిట్లని వల్కె వెండియున్‌. 104 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 409 


ప్రతిపదార్థం: భీకర విష్ణు రూపములు= భయంకర విష్ణుమూర్తులు; పెక్కు= అనేకం; ఇటులు= ఈ విధంగా; ఒక్కటన్‌= 
ఒక్కుమ్మడిగా; తోంపన్‌= కనబడగా; ఆ+గురు సూనుండు= ఆ అశ్యృత్తామ; తీవ్ర తాప+ఆకుల మాననుండు+అగుచున్‌= 
అధికమైన దుఃఖంచేత కలిగిన మనస్సు కలవాడు అవుతూ; అట్లు= ఆ రీతిగా; కృపు చెప్పిన= కృపుడు చెప్పిన; సత్య 
హిత+ఉపదేశముల్‌= సత్యాలూ; శ్రేయస్కరాలూ అయిన హితోపదేశాలు; దుర్మదంబునన్‌= పాడుగర్వంతో; చేకొనన్‌+ఐతిన్‌= 
వినిపించుకొలేదు; నాకున్‌; ఇది= ఈ దురవస్థ; పెద్దయే= ఎక్కువా?; అని; వెండియున్‌= మళ్ళీ; మనంబునన్‌= మనస్సులో; 


ఇట్టు+ అని+పల్కెన్‌= ఇట్లా తలపోశాడు. 


తాత్సర్యం: భయంకర విష్ణుమూర్తులు ఈ విధంగా ఒక్కుమ్మడిగా కనబడగా అశ్వత్భామ అధిక దుఃఖంచేత 
మనస్సు కలిగినవాడై 'ఆ విధంగా కృపుడు చెప్పిన సత్యాలూ, శ్రేయస్కరాలూ అయిన హితోపదేశాలు దుర్గర్వంతో 
వినిపించుకొనలేదు. నాకీ శాస్తి ఎక్కువేమీ కాదు" అని మనస్సులో మళ్ళీ ఇట్టా తలపోశాడు. 


విశేషం: 'చేతులు కాలాక ఆకులు పట్టుకొనటం వలె ఉన్నది" అశ్వత్థామ పశ్చాత్తాపం. 


ఆ. 'మహిత శాస్త్ర కలిత మార్గంబు విడిచి ని । జేచ్చం బగట గెలువ నెవ్వం డరుగు 

వాని నయ్యధర్మవర్తన క్రౌర్యమ | యెవ్విధమున( జెజుచు నింత నిజము.” 105 
ప్రతిపదార్థం: ఎప్పుడు; మహిత శాస్త్ర కలిత మార్గంబున్‌= గొప్పదైన శాస్త్రోక్త పద్దతిని; విడిచి; నిజేచ్చన్‌= తన ఇష్టప్రకారం; 
పగణన్‌= శత్రువులను; గెలువన్‌= జయించటానికి; అరుగున్‌= వెడతాడో; వానిన్‌= వాడిని; ఏ+విధమునన్‌= ఏ విధంగానైనా 
సరే; ఆ+అధర్మ వర్తన+క్రార్యము= ఆ ధర్మరహిత ్రవర్తనతోడి క్రూరత్వమే; చెణుచున్‌= నశింపజేస్తుంది; ఇంత నిజము= 


ఇది నిజం. 


తాత్పర్యం: శాస్త్ర విహిత పద్దతిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు శత్రువులను జయించటానికి పూనుకొనే వాడిని, 
ఎట్టాగయినా సరే ఆ ధర్మేతరమైన (క్రూరప్రవర్తనే నశింపజేస్తుంది ఇది నిజం. 


సీ, గోవు, బ్రాహ్మణు, బాలకుని, వృద్దు, నంధుని, । సఖుం దోడయిట్టువు, జడు. బ్రమత్తు, 
మత్తుని, గురుని, నున్మత్తుని, సుష్తుని, | నంగన, భీతుని నస్తశస్త 
నిహతి నొప్పించుట విహితంబు గాదని । యార్యులు సెప్పుదు; రట్టి ధర్మ 
మార్గంబు దొఅంగి దుర్మంత్రంబుమై బగ | యడంగింప( గడంగిన నసురవృత్తి( 


ఆ. జేట గాక కార్యసిద్ది గా నేర్చునే? పెద్ద యెత్తికొనిన భీతి మగుడం 
బడుట కష్టసరణి; బలిమి దయ్యముతోడం । జెల్ల; దింక నేమి సేయువాండ? 106 


ప్రతిపదార్థం: గోవున్‌= అవునూ; (బ్రాహ్మణున్‌; బాలకునిన్‌= బాలుడినీ; వృద్దున్‌= ముసలివాడినీ; అంధునిన్‌= (గ్రుడ్డివాడినీ; 
సఖున్‌= చెలికాడినీ; తోడంబుట్టువున్‌= సోదరుడినీ; జడున్‌= మందుడినీ; (ప్రమత్తున్‌= ఏమరుపాటుగా ఉన్నవాడినీ; మత్తునిన్‌= 
మైకంలో ఉన్నవాడినీ; గురునిన్‌= ఉపాధ్యాయుడినీ; ఉన్మత్తునిన్‌= పిచ్చివాడినీ; సుప్తునిన్‌= నిద్రించినవాడినీ; అంగనన్‌= స్తీనీ; 
భీతునిన్‌= భయపడినవాడినీ; అ(స్త శస్త్ర నిహతిన్‌= అస్త్రాల శస్రాల దెబ్బచేత; నొప్పించుట= బాధించటం; విహితంబు= 
చేయదగినది; కాదని; ఆర్యులు= పూజ్యులు; చెప్పుదురు; అట్టి ధర్మమార్గంబు= అటువంటి ధర్మమార్గం; తొజంగి= విడిచి; 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుర్మం(త్రంబుమైన్‌= దురాలోచనతో; అసురవృత్తిన్‌= రాక్షస (ప్రవృత్తితో; పగ= వైరం; అడంగింపన్‌= నశింపచేయటానికి; కడం 
గినన్‌= ప్రయత్నిస్తే; చేటు+ఆ+కాక= కీడేగాని; కార్యసిద్ధి; కాన్‌+నేర్చునే= కాగలదా?; పెద్ద ఎత్తికొనిన భీతిన్‌= మిక్కిలి అతి 
శయించిన భయంతో; మగుడం బడుట= మరలటం; కష్ట సరణి= కష్టమార్గం; బలిమి= శౌర్యం; దయ్యముతోడన్‌= దైవంతో; 
భూతంతో; చెల్లదు= పనికిరాదు; ఇంకన్‌+ఏమి చేయువా(డన్‌= ఇంకేమి చేస్తాను? 


తాత్సర్యం: ఆవునూ, బ్రాహ్మణుడినీ, బాలుడినీ, ముసలివాడినీ, (గ్రుడ్డివాడిని, చెలికాడినీ, సోదరుడినీ, మందుడిని, 
ఏమరినవాడినీ, మైకంలో ఉన్నవాడినీ, గురుడినీ, పిచ్చివాడినీ, నిద్రపోతూన్నవాడినీ, ఆడదానినీ, భయపడినవాడినీ, 
అస్రశస్రాలతో కొట్టి బాధించటం చేయదగింది కాదని పెద్దలంటారు. అటువంటి ధర్మమార్గం విడిచిపెట్టి దురాలోచనతో 
రాక్షస |ప్రవృత్తితో వైరం అణచటానికి ప్రయత్నిస్తే కీడే కాని కార్యం నెరవేరుతుందా? మిక్కిలి అతిశయించిన 
భయంతో మరలగలగటం కష్టం. బలం దైవం ముందు (భూతం ముందు) పనికిరాదు. ఇంకేమి చేయటం? 


ఉ.  అక్రమవృత్తి గీడుతెరువై ఫలియింపద; ద్రోణసూతి దు 
ర్విక్రమనింద కర్షుడె? సవిసయ మైనమనంబు భూతవృ 
త్తిక్రమవేదిగాదు; గణుతింప(గ నేమియొ యిమ్మహాద్దుత 
ప్రక్రియ కాదికారణము? పాపనిరూఢుండు నీతిగాంచునే? 107 


ప్రతిపదార్థం: అక్రమవృత్తి= అధర్మప్రవర్తన; కీడు తెరువు+ఐ= చేటుకు మార్గమై; ఫలియింపదు!అ= ఫలించనే ఫలించదు; 
దోణసూతి= [ద్రోణుడికొడుకు; దుర్విక్రమ నిందకున్‌= దుష్టపరాక్రముడు అనే నిందకు; అర్హుండు+ఎ?= తగినవాడా?; 
సవిస్మయము+ఐన మనంబు= గర్వంతో కూడుకున్న మనస్సు; భూతవృత్తి క్రమ వేది+కాదు= భూతం (ప్రవర్తన [క్రమం 
తెలిసికొనేది కాదు; గణుతింపంగన్‌= ఎంచగా; ఈ+మహత్‌(మహా)+అద్భుత ప్రక్రియకున్‌= ఈ మహాశ్చర్యకరమైన కార్య 
విధానానికి; ఆదికారణము= మూలకారణం; ఏమియొ?= ఏమిటో?; పాప నిరూఢుండు= పాపంలో (ప్రసిద్దుడు; నీతిన్‌= 


కార్యపద్దతిని; కాంచునే= తెలిసికొంటాడా? 

తాత్సర్యం: అధర్మ (ప్రవర్తన చేటుకి మార్గమై ఎప్పటికీ ఫలించదు. (ద్రోణుడి కొడుకునైన నేను దుష్టపరాక్రముడనే 
నింద కర్ణుడనా? గర్వితమైన మనస్సు భూతం (ప్రవర్తన (క్రమం తెలిసికొనలేదు. ఎంచగా మహాళ్ళర్యాన్ని కలిగించే 
ఈ కార్యవిధానానికి మూలకారణ మేమిటో? పాపకార్యాలలో ప్రసిద్దుడైనవాడు కార్యపద్దతిని తెలిసికొనగలడా?' 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. అశ్వత్థామ పశ్చాత్తాపం చూడదగ్గది. నీవు పశ్చాత్తాపపడవలసి వస్తుందని కృపుడు చెప్పనే 
చెప్పాడు. “పాప నిరూఢుడు నీతి(గాంచునే?' అనే సామాన్యాంశంచేత 'అశ్వత్హామ పాపకార్యం మూలంగా భూతం (ప్రవర్తనకి 
కారణమేమిటో తెలుసుకోలేకపోతున్నా' డనే విశేషాంశం సమర్థించబడుతున్నది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


వ. అని పెక్కు భంగుల వగచి పల్లటిల్లిన చిత్తంబు. బట్టుకొల్పి యిట్లని నిశ్చయించె. 108 


ప్రతిపదార్థం: అని; పెక్కు భంగులన్‌= అనేకవిధాల; వగచి= చింతించి; పల్లటిల్లిన చిత్తంబున్‌= చెదరిన మనస్సును; 


పట్టుకొల్ప్సి= కుదుటపరుచుకుని; ఇట్టు+అని; నిశ్చయించెన్‌= నిర్ణయించాడు. 
(2) 7 బం 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 411 
తాత్సర్యం: అని అనేకవిధాల చింతించి, చెదరిన మనస్సును కుదుటపరచుకొని ఇట్లా నిర్ణయించాడు. 


వ. భావం బేకముఖంబు( జేసికొని యావద్ద్వాంతభానున్‌, మహా 
దేవుం, బర్వత కన్యకాప్రియు, దయార్జీభూత చేతస్కులో 
కావిర్భాన వివర్ధనా లయకృతి వ్యాపార పారంగతున్‌. 
దేవేంద్ర ప్రముఖామరార్దితుని భక్తి ప్రాఢతం గొల్టెదన్‌. 109 


ప్రతిపదార్థం: భావంబు= మనస్సు; ఏకముఖంబున్‌= ఒకటే ఉద్దేశం; గలదానినిగా చేసికొని; ఆపద్‌+ధ్యాంతభానున్‌= ఆప 
దలనే చీకట్లకు సూర్యుడైనవాడూ, పర్వతకన్యకా ప్రియున్‌= హిమవత్సర్వత పుత్రిక అయిన పార్వతికి భర్త అయినవాడూ; 
దయా+అర్టీభూత చేతస్కున్‌= దయారసంచేత తడిసినదిగా అయిన మనస్సుగలవాడూ; లోక= లోకాలయొక్క; అవిర్భావ= 
పుట్టుకా; వివర్హనా= పోషణా; లయ కృతి= నాశంకరణం; (అనే); వ్యాపార= పనులందు; పారంగతున్‌= ఆవలి ఒడ్డును 
పొందినవాడూ, ఆరితేరినవాడూ; దేవ+ఇంద్ర= దేవేంద్రుడు; ప్రముఖ= మొదలైన; అమర= దేవతలచేత; అర్చితునిన్‌= 
పూజింపబడినవాడూ (అయిన); మహాదేవున్‌= పరమేశ్వరుడిని; భక్తిప్రాఢతన్‌= భక్ష్యతిశయంతో; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: నేను నా మనస్సును కేంద్రీకరించుకొని ఆపదలనే చీకట్లకు సూర్యుడైనవాడూ, పార్వతీపతీ, దయారసంచేత 
తడిసిన మనస్సుకలవాడూ, లోకాలను పుట్టించటం, పోషించటం, నశింపజేయటం అనే పనులలో ఆరితేరినవాడూ, 
దేవేంద్రాది దేవతలచేత పూజింపబడేవాడూ అయిన మహాదేవుడిని అధికభక్తితో సేవిస్తాను. 


విశేషం: అలం: రూపకం. భావం బేకముఖంబు. జేసికొని - చంచలమైన మనస్సుని ఏకాగ్రం చేసికొని. అపద్దాంత భానున్‌ 
- ఆపదలకీ - చీకట్టకీ; మహాదేవుడికీ - భానుడికీ అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం. 


ఆ. అఖిల దేవతామయాత్తు( డద్దేవు( డ । ట్లగుట నిఖిలదైవికాపదుదయ 
నిరసనం బొనర్జు; నియతి నప్పరమేశు( । గొలిచి, యుపుడ కీడు దొలంగం ద్రోతు.' 110 


ప్రతిపదార్థం: ఆ+దేవుడు= ఆ పరమేశ్వరుడు; అఖిల దేవతా మయ+ఆత్ముండు= ఎల్ల దేవతలతోనూ నిండిన స్వరూపం 
గలవాడు; అట్టు+అగుటన్‌= అందుచేత; నిఖిల దైవిక+ఆపద్‌+ఉదయ నిరసనంబు= దైవికంగా వచ్చే అన్ని ఆపదల 
తొలగింపూ; ఒనర్భున్‌= చేస్తాడు; నియతిన్‌= నియమంతో; ఆ+పరమ+-ఈశున్‌= ఆ పరమేశ్వరుడిని; కొలిచి= సేవించి; 
ఇపుడు+అ= ఇప్పుడే; కీడు= ఆపద; తొలగన్‌+త్రోతున్‌= పోగొట్టుకుంటాను. 


తాత్పర్యం: ఆ దేవుడు సర్వదేవతామయ స్వరూపుడు. అందుచేత అతడు దైవికంగా వచ్చే అన్ని ఆపదలనూ 
తొలగిస్తాడు. నేను ఆ పరమేశ్వరుడిని నియమంతో సేవించి ఇప్పుడే ఆపద పోగొట్టుకొంటాను.” 


విశేషం: ఆధ్యాత్మికాలూ, ఆధిదైవికాలూ, ఆధిభౌతికాలూ అని ఆపదలు మూడు రకాలు. వీటినే తాపత్రయం అంటారు. 
ఆధ్యాత్మికాలంటే మనశ్ళరీరాదుల వలన కలిగేవి. శోకమోహ జ్వరాది దుఃఖాలు. ఆధిదైవికాలంటే అన్నీ, వాయువూ మొదలైన 
దేవతల వలన కలిగేవి. ఆధిభౌతికాలంటే వ్యాఘ్ర సర్పాది ప్రాణుల వలన కలిగేవి. ఇక్కడ అశృత్తామకు కలిగిన ఆపద ఏమిటో 
అంతుపట్టని ఒక భూతం వలన కలిగింది కాబట్టి ఆధిదైవికం. దానిని తొలగించుకొనాలంటే - అఖిల దేవతామయాత్ముడైన 
పరమేశ్వరుడే శరణ్యం. అందుచేతనే అతడినే కొలుస్తానంటున్నాడు అశ్వత్సామ. 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యిట్లు నిశ్చయించి నియతుండై రథంబు డిగ్గి ధరణీతలంబునం గూర్చుండి భావంబున భూతనాథు 
నెల కొలిపి యక్కుంభజసంభవుండు. 111 


పతిపదారం: అని; ఇట్లు; నిశయించి; నియతుండు+ఐ= నియమం గలవాడై; రథంబున్‌; డిగ్గి= దిగి; ధరణీతలంబునన్‌= 
న్‌ ఆ ఇటుక స యై గ 

నేలమీద; కూర్చుండి; భావంబునన్‌= హృదయంలో; భూతనాథున్‌= ఈశ్వరుడిని; నెలకొలిపి= స్థాపించి; ఆ+కుంభజ సంభవుండు= 
ఆ ద్రోణ పుత్రుడు - అశ్వత్సామ. 


తాత్సర్యం: అని ఈ రీతిగా నిర్ణయించి నియమవంతుడై రథం దిగి నేలపై కూర్చొని హృదయంలో ఈశ్వరుడిని 
సాపించికొని ఆ అశ్వత్తామ. (తరువాతి పద్యంతో అన్వయం). 
® ® 


అశ్వత్తాను శివున కాత్మోపహారం బొసంగ నిశ్చయించుట (సం. 10-7-4) 


రై 


'స్టాణు, నుగ్రుని, శివు, శర్యు, నీశానుని, | భద్రప్రదుని, శంభు, రుద్రు, గిరిశు, 
నవ్యయు, శ్రీకంఠు, హరు(, బరమేశ్వరు(, | బురహరు, నజుని, శంకరు(, ద్రినేత్రు, 
బహురూపు, విశ్వరూపత్వసంవ్యాప్ప్తుని. । నంబికా హృదయేశు, నమరవంద్యు, 
గణనాథు, విభు, శూలఖట్వాంగధరు, జటా । మండలాలంకృతమౌళి, నభవు 


ఆ. నాశ్రయించి యతని కాత్మోపహార మ । ర్వించువా(డ( గాక పెక్కు తలు 
లేల నాకు నమ్మహేశ్వరేశ్వరు. డెట్టి । గతి యొనర్హి నది సుఖంబ కాదె? 112 


ప్రతిపదార్థం: స్టాణున్‌; ఉగ్రునిన్‌; శివున్‌; శర్వున్‌; ఈశానునిన్‌; భద్రప్రదునిన్‌= శుభాలు ఇచ్చేవాడిని; శంభున్‌; రుద్రున్‌; 
గిరిశున్‌= కొండమీద పరుండేవాడివి - ఈశ్వరుడిని; అవ్యయున్‌= నాశనం లేనివాడివి; శ్రీకంఠున్‌= విషకంఠుడిని; హరున్‌; 
పరమేశ్వరున్‌; పురహరున్‌= పురత్రయాన్ని హరించినవాడిని; అజునిన్‌= పుట్టుకలేనివాడిని; శంకరున్‌= శుభాలు కలిగించేవాడిని; 
త్రినేత్రున్‌= ముక్కంటిని; బహురూపున్‌= అనేకరూపాలు గలవాడిని; విశ్వరూపత్య సంవ్వాప్తునిన్‌= విశ్యరూపంతో బాగా 
వ్యాపించిన వాడిని; అంబికా హృదయ+ఈశున్‌= పార్వతీ హృదయాధినాథుడిని; అమరనంద్యున్‌= దేవతలచేత నమస్కరించదగిన 
వాడిని; గణనాథున్‌= ప్రమథాధిపతిని; విభున్‌= ప్రభుని; శూలఖట్వాంగ రథున్‌= (త్రిశూలమూ; ఖట్వాంగమనే ఆయుధమూ 
ధరించేవాడినీ; జటామండల+అలంకృత మౌళిన్‌= జడల గుంపుచేత అలంకరించబడిన శిరస్సుగలవాడిని; అభవున్‌= పుట్టుక 
లేనివాడిని; ఆశ్రయించి; అతనికిన్‌; ఆత్మ+ఉపహారము= ఆత్మబలిదానం; అర్పించువాండన్‌+కాక= ఇచ్చే వాడినికాని - ఇస్తాను 
కాని; పెక్కు తల(పులు+ఏల?= అనేకాలోచనలు ఎందుకూ?; నాకున్‌; ఆ+మహేశ్వర+-ఈశ్వరుండు= ఆ పరమేశ్వరుడు; ఎట్టి 
గతిన్‌= ఏగతి; ఒనర్చెన్‌= చేశాడో; అది, సుఖంబు+అ+కాదె!= మేలేకదా! 


తాత్సర్యం: 'స్టాణుడినీ, ఉగ్రుడినీ, శివుడినీ, శర్వుడినీ, ఈశానుడినీ, శుభప్రదుడినీ, శంభుడినీ, రుద్రుడినీ, గిరిశుడినీ, 
అవ్యయుడినీ, శ్రీకంఠుడినీ, హరుడినీ, పరమేశ్వరుడిని, పురహరుడినీ, అజుడినీ, శంకరుడిని, త్రినేత్రుడినీ, 
బహురూపుడినీ, విశ్వరూపంతో అంతా వ్యాపించినవాడినీ, పార్వతీ హృదయేశ్వరుడినీ, అమరవంద్యుడినీ, ప్రమథాధిపతినీ, 
విభుడినీ, శూలమూ ఖట్యాంగమూ ధరించేవాడినీ, జటామండల విభూషిత శిరస్కుడినీ, అభవుడినీ ఆశ్రయించి 
అతడికి నేను ఆత్మబలిదానం ఇస్తాను. పలు ఆలోచన లెందుకూ? నాకు ఆ పరమేశ్వరుడు ఏ గతి నిర్ణయిస్తే అదే 


సుఖం కాదా? 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 413 
వ. అని తలంచి భూతకృత్యం బైన పరాక్రమ ప్రతిబంధ రూపం బుగ్గడించి. 113 
ప్రతిపదార్థం: అని; తలంచి; భూతకృత్యంబు+ఐన= భూతం చేసే పనిఅయిన; పరాక్రమ (ప్రతిబంధ రూపంబు= పరా(క్రమానికి 
ఆటంకం అయినది; ఉగ్గడించి= చెప్పి. 


తాత్పర్యం: అని తలచి తన పరాక్రమానికి ఆటంకం కలిగించే భూతం పనిని చెప్పి (తరువాతి పద్యంతో 


అన్వయం). 
క. “ఏ నీ యాపద గడచిన । నానా భూతోపహార నవ్యార్దన నీ 
శానుని బ్రీతుం జేసిదం । బూని ప్రమథగణము నన్ను. బొగడునటులుగన్‌.” 114 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఈ+ఆపదన్‌; కడచినన్‌= దాటితే; ప్రమథ గణము= ప్రమథుల సమూహం; నన్నున్‌= 
పొగడునటులుగన్‌= పొగిడేటట్టు; పూని= ప్రయత్నించి; నానా భూత+ఉపహార - నవ్య+అర్భనన్‌= అనేక ప్రాణుల బలిదానం 
అనే కొత్త పూజచేత; ఈశానునిన్‌= శివుడిని ప్రీతున్‌+చేసెదన్‌= తృప్తి పరుస్తాను. 


తాత్సర్యం: 'నేను ఈ ఆపదనుంచి గట్టెక్కితే ప్రమథగణాలు నన్ను పొగిడేటట్టు పూని, అనేక ప్రాణుల బలిదానం 
కొత్త రకమైన పూజతో ఈశ్వరుడిని తృప్తిపరుస్తాను. 


చ. అని హృదయంబునం బలుకు నమ్మహనీయచరిత్రు ముందటం 
గనకపువేది దోంచె నధికద్యుతిజాలము లుల్లసిల్ల; నం 
దనలము విస్పుదత్పటుశిఖావలి నొప్పి వెలింగె; దానికి 
న్మనము దవిర్వ; నిశ్చయమునం దెలివొందె నతండు నెంతయున్‌. 115 


ప్రతిపదార్థం: అని; హృదయంబునన్‌= మనస్సులో; పలుకు; ఆ+మహనీయ చరిత్రు= ఆ గొప్ప చరిత్ర గలవాడియొక్క- 
అశ్వత్హామయొక్క; ముందటన్‌= ఎదుట; అధికద్యుతి జాలములు= పెక్కుకాంతుల సమూహాలు; ఉల్లసిల్లన్‌= ్రకాశించగా; 
కనకము+వేది= బంగారపుటరుగు; తోణెన్‌= కనబడింది; అందున్‌= ఆ వేదిమీద; ఆనలము= అగ్ని; విస్ఫురత్‌+పటు 
శిఖా+ఆవలిన్‌= (ప్రకాశించే తీక్షణమైన జ్వాలల వరుసతో; ఒప్పి; వెలింగెన్‌; దానికిన్‌; అతండు= అశృత్తామ; మనము; తలిర్సన్‌= 
పల్లవించగా - సంతోషించగా; నిశ్చయమునన్‌= నిర్ణయంతో; ఎంతయున్‌= మిక్కిలి; తెలివి+ఒందెన్‌= ప్రకాశించేడు. 


తాత్సర్యం: అని మనస్సులో తలచే ఆ మహనీయ చరి(తుడైన అశ్ఫత్తామకు ఎదుట పలుకాంతుల సమూహంతో 
ఒప్పే బంగారు అరుగు కనబడింది. దానిమీద (ప్రకాశించే తీక్షణ జ్వాలలతో ఒప్పి అగ్ని వెలిగింది. దానికి మనస్సు 
పల్లవించగా అతడు నిర్ణయంతో ఎంతో (ప్రకాశించాడు. 


వ. అప్పుడు ప్రదీప్తవదనులు(, బ్రజ్వలిత నేత్రులు, నేకపాదులుం గరితురంగ సింహసూకరానన సమాన ముఖు 
లును, దీవ్ర దంప్థాకరాళాస్యులును మటియు ననేక ప్రకారంబులగు వక్తంబులం బొలుచువారును, వక్రాం 


~~ 


గులు, దీక్లదేహులు, హ్రస్వశరీరులు, నతి స్టూలకాయులు(, గృశమూర్తులు(, బింగళగాత్రులు, నీలతనులు, 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


మటి నా నావర్ణంబులు గలుగువారును, బంచశిఖులును, జటాధారులును, గిరీటధరులును, మజియు 
బహుభంగి కంబులైన మౌళితలంబులం బొలుపొందువారును లోనుగా వివిధ విశేష వికృతస్వరూపులగు 
నసంఖ్యాత ప్రమథులు చిత్రాంబర మాల్యాంగరాగంబులు, రత్నకనకమయ భుజగాస్థిమాలా భూషణం 
బులును, ధనుస్తూణ కృపాణ ముసల ముద్గర పరశు భిండివాల శూల ప్రభృతి స్పార ప్రహరణంబులు మెజియ 
మృదంగ పణవ డమరు ఘంటా గోముఖాది తూర్యంబులు మెరయ విస్సుర ద్ద్వజ పతాకాకుంచికలు శోభిల్లం 
బాడుచు, నాడుచు, నార్జుచు, బొబ్బలిడుచు, నవుడుగబిచుచు, ద్రుళ్ళుచు, గురువులువాటుచు(, గరటి 
బృంహితంబులు(, గంఠరీరవగర్జితంబులు, శంఖరవంబులు, భేరీధ్వనులుంబోని యెలుంగులు సెలంగ, బెట్టి 
దంబులగు పలుదెఅంగుల పలుకు లెసంగ, బ్రహ్మద్వషు లగువారి మాంసరుధిరంబులC బూరంబు లగు 
కపాలంబులు గరతలంబులం గొని యాభీలంబు లగు భక్షణపానంబు లాచరించుచు, సోమపాన శమదమ 
తపోబ్రహ్మచర్య ప్రముఖుంబు లగు తమ విశిష్టకర్మంబులకు భవుండు విసయంబు నొందుంగాని యష్ట 
గుణంబగు నైశ్వర్యంబు నొందియుణగారువిస్మితులుగాని యట్టిమహానుభావు లద్దేవునకు గౌరికి గజముఖ 
షణ్యుఖులకంటె నర్మిలికిం బట్టగు భవ్యులు దివ్యజనస్తవ్యు బంయ్యస్త్ర గురుతనూభవు తెంపెటుంగుటకు సౌప్తిక 
వ్యాపార ఘోరత్వంబు€ గనుంగొని వినోదించుటకు వచ్చి యతని చిత్తంబునకు బెదరు పుట్టించువారై 
భీషణా కారంబుల నుల్లసిల్లిన నాదైర్యధుర్యుండు. 116 


ప్రతిపదార్థం: అప్పుడు; ప్రదీప్త వదనులున్‌= మిక్కిలి ప్రకాశించే ముఖాలు కలవారూ; ప్రజ్వలిత నేత్రులున్‌= మిక్కిలి మండే 
కళ్ళు కలవారూ; ఏకపాదులున్‌= ఒకే పాదం కలవారూ; కరి తురంగ సింహ సూకర+ఆనన సమానముఖులును= ఏనుగు, 
గుర్రం, సింహం, పంది వీటి ముఖాలవంటి ముఖాలు కలవారూ; తీవ్ర దంష్థా కరాళ+ఆస్యులును= తీక్షణములైన కోరలచే 
భయంకరాలైన ముఖాలు కలవారూ; మజియున్‌; అనేక (ప్రకారంబులు+అగు= బహువిధాలైన; వ(క్రంబులన్‌= ముఖాలతో; 
పాలుచువారును= ఒప్పేవారూ; వక్ర+అంగులు= వంకర మైన శరీరాలు కలవారూ; దీర దేహులున్‌= పొడవైన శరీరాలు 
కలవారూ; (హ్రస్వ శరీరులున్‌= పొట్టి శరీరాలు కలవారూ; అతిస్తూలకాయులున్‌= మిక్కిలి లావైన శరీరాలు కలవారూ; 
కృశమూర్తులున్‌= సన్నటి శరీరాలు కలవారూ; పింగళ గా(త్రులున్‌= గోరోచనపు వర్షం కల శరీరాలు కలవారూ; నీల 
తనులున్‌= నల్లటి శరీరాలు కలవారూ; మటణీ= ఇంకా; నానా వర్లంబులు+కలుగువారును= పెక్కు రంగులు కలవారూ; పంచ 
శిఖులును= అయిదు సిగలు కలవారూ; జటాధారులును= జడలు ధరించినవారూ; కిరీట ధరులును= కిరీటాలు ధరించినవారూ; 
మణటియున్‌= ఇంకనూ; బహు భంగికంబులు+ఐన= అనేకవిధాలయిన; మౌళి తలంబులన్‌= శిరః (ప్రదేశాలతో; పొలుపు+ 
ఒందువారును= ఒప్పేవారూ; లోనుగాన్‌= మున్నుగా; వివిధ విశేష వికృత స్వరూపులు= రకరకాల మిక్కిలి వికృతాలైన 
స్వరూపాలు కలవారూ; అగు; అసంఖ్యాత (ప్రమధులు= లెక్కలేనంతమంది 'ప్రమథులు; చిత్ర-అంబర మాల్య+అంగరాగంబులు= 
రంగు రంగుల వస్తాలూ, దండలూ, మైపూతలూ, రత్న కనకమయ భుజ+అస్థి మాలా భూషణంబులును= మణులతోతీ, 
బంగారంతోటీ చేయబడ్డ అలంకారాలూ, సర్ఫాలంకారాలూ, ఎముకల దండల అలంకారాలూ, ధనుస్తూణ కృపాణ ముసల 
ముద్గర పరశు భిండివాల శూల (ప్రభృతి స్పార ప్రహరణంబులున్‌= విండ్లూ, అమ్ములపాదలూ, ఖడ్లాలూ, ముసలాలూ, 
ముద్గరాలూ, గం(డ్రగొడ్డళ్ళూ, భిండివాలాలూ, శూలాలూ మొదలైన ఎన్నో ఆయుధాలు; మెజయన్‌= 'ప్రకాశించగా; మృదంగ 
పణవ డమరు ఘంటా గోముఖ+అది - తూర్యంబులున్‌= మద్దెల, పణవం, డమరువు, గంట, గోముఖం మొదలైన వాద్యాలు; 
మొరయన్‌= ధ్వనించగ; విస్ఫురత్‌+ధ్వజ పతాకా కుంచికలు= (ప్రకాశించే జెండాకర్రలూ, జెండాలూ, గుంజలూ, శోభిల్లన్‌= 
ఒప్పుగా; పాడుచున్‌= పాటలు పాడుతూ; ఆడుచున్‌= ఆటలాడుతూ; ఆర్భుచున్‌= అరుస్తూ; బొబ్బలు+ఇడుచున్‌= కేకలు 
పెడుతూ; అవుడు+కణచుచున్‌= పెదవులు కొరుక్కుంటూ; (త్రుళ్ళుచున్‌= ఎగిరిపడుతూ; గురువులు+పాయిచున్‌= పరుగెత్తుతూ; 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 415 
కరటి బృంహితంబులున్‌= ఏనుగు ఘీంకారాలనూ; కంఠీరవ గర్జితంబులున్‌= సింహగర్ణనలనూ; శంఖ రవంబులున్‌= శంఖ 
ధ్వనులనూ; భేరీ ధ్వనులున్‌= భేరీ ధ్వనులనూ; పోని= పోలిన; ఎలుంగులు= కంఠస్వరాలు; చెలంగన్‌= మోయగా; బెట్టి 
దంబులు+అగు= పలు+తెజణంగుల పలుకులు= పరుషాలైన అనేక విధాల మాటలు; ఎసంగన్‌= అతిశయించగా; బ్రహ్మ 
ద్వేషులు+అగు వారి= (బ్రాహ్మణద్వేషం కలవారియొక్క; మాంస రుధిరంబులన్‌= మాంసాలతోనూ, రక్తాలతోనూ; పూర్ణంబులు+ 
అగు= నిండినవైన; కపాలంబులు= పురైలను; కరతలంబులన్‌= చేతులతో; కొని; అభీలంబులు+అగు= భయంకరాలైన; 
భక్షణ పానంబులు= తినటం, (త్రాగటం; ఆచరించుచున్‌= చేస్తూ; సోమపాన శమ దమ తపస్‌(:)+(బ్రహ్మచర్య (ప్రముఖంబులు+ 
అగు= సోమరసం [త్రాగటం శాంతం, ఇం(ద్రియని(గహం, తపస్సూ, (బ్రహ్మచర్యం మొదలైనవైన తమ విళిష్ట కర్మంబులకున్‌= 
తమ ఉత్తమ కర్మలకు; భవుండు= ఈశ్వరుండు, విస్మయంబున్‌+ఒందున్‌+కాని= ఆశ్చర్యపడతాడు కాని; అష్టగుణంబు+ 
అగు+ఐశ్వర్యంబున్‌= అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం వశిత్వం అనే ఎనిమిది విధాలైన విభూ 
తిని; ఒందియున్‌= పొందికూడా; తారు= తాము; విస్మితులు= గర్వితులు; కాని+అట్టి మహానుభావులు= కానట్టి మహాత్ములు; 
ఆ+దేవునకున్‌= ఆ శివుడికీ; గౌరికిన్‌= పార్వతికీ; గజముఖ షణ్ముఖులకంటెన్‌= వినాయక కుమారస్వాములకన్నా; అర్మిలికిన్‌= 
(ప్రేమకి; పట్టు+అగు= స్థానమైన; భవ్యులు= యోగ్యులు; దివ్య జన స్తవ్యులు= దేవతలచేత స్తుతించదగినవారు; ఆ+అ'స్త్ర 
గురుతనూభవు తెంపు= ఆ అశ్వత్థామ సాహసకార్యం; ఎయింగుటకున్‌= తెలిసికోవటానికి; సౌప్తిక వ్యాపార ఘోరత్వంబున్‌= 
నిద్రించే శత్రువులను చంపే పనియొక్క దారుణాన్ని; కనుంగొని= చూచి; వినోదించుటకున్‌= ఆనందించటానికీ; వచ్చి; అతని 
చిత్తంబునకున్‌= అతడి మనస్సుకి; బెదరు= భయం; పుట్టించువారు+ఐ= కలిగించేవారై; భీషణ+ఆకారంబులన్‌= భయంకర 
రూపాలతో; ఉల్లసిల్లినన్‌= ఒప్పగా; ఆ ధైర్యధుర్యుండు= ఆ ధైర్యభారం వహించేవాడు- మహాధీరుడు ఆ అశ్వత్హామ. 


తాత్పర్యం: అప్పుడు (ప్రకాశించే ముఖాలూ, మండే కళ్ళూ కలవారూ, ఒకే పాదం కలవారూ, ఏనుగు, గుర్రం, 
సింహం, పంది ముఖాలవారూ, వాడికోరలతో భయంకరాలైన ముఖాలు కలవారూ, ఇంకా బహువిధాలైన ముఖాలతో 
ఒప్పేవారూ, వంకర, పొడుగు, పొట్టి శరీరాలు కలవారూ, మిక్కిలి లావుపాటివారూ, సన్నటివారూ, గోరోచనం 
రంగువారూ, నల్లటివారూ, ఇంకా నానావర్ణాలవారూ, అయిదు సిగలు కలవారూ, జడలు ధరించినవారూ, కిరీటాలు 
ధరించినవారూ, ఇంకా పలురకాలైనా శిరస్సులతో ఒప్పేవారూ - ఈ రీతిగా రకరకాల మిక్కిలి వికృత స్వరూపాలు 
కలవారూ అయిన లెక్కలేనంతమంది 'ప్రమథులు రంగురంగుల వస్తాలూ, దండలూ, మైపూతలూ, మణిమయాలం 
కారాలూ, సువర్ణాలంకారాలూ, సర్సాలంకారాలూ, ఎముకల దండల అలంకారాలూ ధరించి, ఏండ్లూ, అరసపొదులూ, 
ఖడ్లాలూ, ముసలాయుధాలూ, ముద్గరాలూ, గం(డ్రగొడ్డళ్ళూ, భిండివాలాలూ, శూలాలూ మొదలైన ఎన్నో ఆయుధాలు 
ప్రకాశించగా, మద్దెల, వణవం, డమరవు, గంట, గోముఖం మొదలైన వాద్యాలు ధ్వనించగా, ప్రకాశించే ధ్వజాలూ, 
పతాకలూ, గుంజలూ ఒప్పగా, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ, పెదవులు కొరు 
క్కొంటూ, ఎగిరిపడుతూ, పరుగెత్తుతూ, ఏనుగుఘీంకారాలనూ, సింహగర్దనలనూ, శంఖధ్వనులనూ, భేరీనాదాలనూ 
పోలిన కంఠస్వరాలు మోయగా, అనేక విధాల పరుషవాక్కులు అతిశయించగా, (బ్రాహ్మణద్వేషుల మాంసరక్తాలతో 
నిండిన పురైలను చేతులతో పట్టుకొని భయంకరంగా తింటూ, (త్రాగుతూ, సోమపానం, శమదమాలూ, తపస్సూ, 
(బ్రహ్మచర్యం మొదలైన తమ మంచిపనులకు ఈశ్వరుడు ఆశ్ళర్యపడతాడు కాని, అణిమాద్యష్ట విధవిభూతులనూ 
పొందికూడా గర్వించని మహాత్ములు, ఆ శివుడికీ, పార్వతికీ వినాయక కుమారస్వాముల కంటే కూడా (ప్రేమాస్పదులై 
యోగ్యులూ, దేవతలచేత స్తుతింపదగినవారూ ఆ అశ్వత్హామ సాహసకార్యం తెలిసికొనటానికీ, నిద్రించే శత్రువులను 
సంహరించే దారుణాన్ని చూచి ఆనందించటానికీ వచ్చి,అతడి మనస్సుకు భయం పుట్టించాలని భయంకర స్వరూపాలతో 
ఒప్పుగా, మహాధీరుడైన ఆ అశ్యత్తామ. (తరువాతి పద్యంతో అన్వయం). 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కరటి బృంహితంబుల గంరీరవ గర్జితంబులు శంఖరవంబులు భేరీధ్యనులుం బోని యెలుంగులు.. “అలంకారం 
మాలోపమ. 


మ. వెటి పావంతయులేక వారి. గలయన్‌ వీక్షించి నమ్మోమునం 
జిటునవ్వున్‌, మది దెంపుసొంపు వెలయం, జెల్వంబురెట్టింప, నం 
దబు గీర్తింప, రథంబుమీ(ది ఘనకోదండంబు చేనంది, చి 
చ్చజుకం జేరె నుదాత్తభంగి మహనీయోత్సాహ సందీప్తుండై. 117 


ప్రతిపదార్థం: వెజవు= భయం; అవ+అంతయున్‌= కొంచెంకూడా; లేక; వారిన్‌= ఆ (ప్రమధథుల్ని; కలయన్‌= బాగుగా; 
వీక్షించి= చూచి; నెజ+మోమునన్‌= నిండుముఖంలో; చిజునవ్వున్‌= చిరునవ్యూ; మదిన్‌= మనస్సులో; తెంపు సొంపున్‌= 
హసపు విధమూ; వెలయన్‌= స్పష్టపడగా; చెల్వంబు= అందం; రెట్టింపన్‌= ఇనుమడించగా; అందజున్‌= అందరూ; 
కీర్తింపన్‌= పొగడగా; రథంబుమీ(ది= రథంమీద ఉన్న; ఘనకోదడంబు= గొప్ప విల్లు; చేన్‌+అంది= చేతితో పుచ్చుకొని; 


మహనీయ= అధికమైన; ఉత్సాహ= వేడుకచేత; సందీప్తుండు+ఐ= మిక్కిలి ప్రకాశించినవాడై; ఉదాత్తభంగిన్‌= ఒప్పైన విధంగా; 


ఇ 


చిచ్చు+ఉయుకన్‌= అగ్గిలో ఉరకటానికి; చేరెన్‌= సమీపించాడు. 


తాత్సర్యం: కొంచెంకూడా భయంలేకుండా ఆ (ప్రమథులను బాగా చూచి, ముఖంలో చిరునవ్యూ, మనస్సులో 
సాహసంచేసే విధమూ స్పష్టపడగా, అందం ఇనుమడించగా, అందరూ పొగడుతూండగా, రథంమీదున్న గొప్పవిల్లు 
చేతితో పుచ్చుకొని మంచి ఉత్సాహంతో ఒప్పైన రీతిలో అగ్గిలో ఉరకటానికి సమీపించాడు. 


ఆ. ఇవ్విధమునం జేరి యవ్వేది లోపల | భాసమానుండైన పావకుండు 
దేహమొక్క యాహుతిగ6 జేయుటకు దగు । నంత లేకయునికి నతండు సూచి. 118 


ప్రతిపదార్థం: అత(డు= అశ్వత్థామ; ఈ+విధమునన్‌= ఈ విధంగా; చేరి= సమీపించి; ఆ+వేదిలోపలన్‌= ఆ అరుగులోపల; 
భాసమాను(డు+ఐన= (ప్రకాశిస్తూన్న; పావకుండు= అగ్నిదేవుడు; దేహము= శరీరం; ఒక్క+ఆహుతిగన్‌= ఒకే వేలిమిగా; 
చేయుటకున్‌; తగు+అంత= చాలినంత; లేక+ఉనికిన్‌= లేకపోవటం చూచి. 


తాత్సర్యం: అశ్వత్థామ ఈ విధంగా వేదిని సమీపించి, దానిలోపల వెలిగే అగ్ని తన దేహాన్ని ఒక్క వేలిమిగా 
చేయటానికి చాలినంత లేకపోవటం చూచి. 


క. తన యరదముమీందం గల । ధనుర్వితానము, లనత్సదర జాలములం 

గొనివచ్చి వేదియం దిం । ధనములుగా. జేర్చి తెంపు దలకొనుమదితోన్‌. 119 
ప్రతిపదార్థం: తన+అరదము మీందన్‌= తనరథంమీద; కల= ఉన్న; ధనుస్‌(;)+వితానమున్‌= విండ్డ సమూహాన్ని; 
లసత్‌+ప్రదర-జాలములన్‌= (ప్రకాశిస్తూన్న బాణాల సమూహాలనూ; కొనివచ్చి; వేదియందున్‌= తిన్నెమీద; ఇంధనములు+కాన్‌= 
కట్టెలుగా; పేర్చి= అమర్చి; తెంపు= సాహసం; తలకొను మదితోన్‌= అతిశయించే మనస్సుతో. 


తాత్సర్యం: తన రథంమీద ఉన్న విండ్ల సమూహాన్నీ, మెరిసే బాణ సమూహాలనూ తీసికొనివచ్చి వేదిమీద కట్టెలుగా 
పేర్చి, సాహసం అతిశయించే తలంపుతో. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 417 
వ. _ పేర్చి యప్పరమేశ్వరు నుద్దేశించి. 120 
ప్రతిపదార్థం: పేర్చి= విజృంభించి; ఆ+పరమేశ్వరున్‌= ఆ పరమేశ్వరుడిని; ఉద్దేశించి= గురించి. 
తాత్పర్యం: విజృంభించి, ఆ పరమేశ్వరుడిని గురించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క 'తెటి( గెట్టిదియో నా మది । నెటు(గ మదాత్మోపహార మిచ్చెద నీకుం 

గబికంఠ! వరము నాకు బ । గటి బరిమార్పంగ శక్తి గలుగుటయ చుమీ! 121 
ప్రతిపదార్థం: కజకంఠ= గరళకంఠా! - ఈశ్వరా!; తెణంగు= విధం; ఎట్టిదియో= ఏదో; నా మదిన్‌= నా మనస్సులో; ఎయు. 
గన్‌= ఎరుగను; నీకున్‌; మత్‌+ఆత్మ+ ఉపహారము= నా ఆత్మబలిదానం; ఇచ్చెదన్‌; నాకున్‌; పగణిన్‌= శత్రువులను; పరిమార్సంగన్‌= 
చదవటానికి; శక్తి= సామర్థ్యం; కలుగుట+అ= కలగటమే; వరము= వరం; చుమీ= సుమీ! 


తాత్సర్యం: “పరమేశ్వరా! ఏమి చేయాలో నా మనస్సుకు తట్టటం లేదు. నీకు నేను ఆత్మబలిదానం చేస్తాను. నాకు 
శత్రువులను చంపే శక్తి కలగటమే వరం సుమా! 


వ. అని ప్రార్థించి. 122 
తాత్సర్యం: అని కోరి. 


క. “ఆంగిరస కుల జనిత మీ | యంగము శిఖియందు దీని నాహుతిగా( జే 

యం గంటి భవద్ధక్తి సు । సంగతిమతితోం గృతార్ధజన్ముండ నైతిన్‌.' 123 
ప్రతిపదార్థం: ఈ+అంగము= ఈ శరీరం; ఆంగిరస కుల జనితము= అంగిరసుని వంశంలో పుట్టినది; దీనిన్‌; భవత్‌+భక్తి 
సుసంగత మతితోన్‌= నీయందలి భక్తితో కూడిన మనస్సుతో; శిఖియందున్‌= అగ్నిలో; ఆహుతి+కాన్‌= హోమంగా; చేయన్‌+ 
కంటిన్‌= చేయగలిగాను; కృతార్థ జన్ముండన్‌+ఐతిన్‌= ధన్యమైన పుట్టుక గలవాడిని అయ్యాను. 


తాత్పర్యం: “ఈ నా శరీరం అంగిరసుడి వంశంలో పుట్టింది. దీనిని నీ అందలి భక్తితో కూడిన మనస్సుతో అగ్నిలో 
హోమం చేసే అదృష్టాన్ని పొందాను. నా పుట్టుక ధన్యమైనది.' 


క అని పలుకుచు( బరమేశ్వరు । మనమున నిడి యూర బాహు మహితాకారుం 

డును ఘనసమాధి యగుచున్‌ । విను ముటికెను గురుసుతుండు వేదికపైకిన్‌. 124 
ప్రతిపదార్థం: వినుము= వినుము (ధృతరాష్ట్రా)!; అని; పలుకుచున్‌= అంటూ; పరమేశ్వరున్‌; మనమునన్‌+ఇడి= మనస్సులో 
పెట్టుకొని; గురుసుతుండు= అశ్యృత్తామ; ఊర బాహుమహిత+ఆకారుండును= చేతులు పైకెత్తిన గొప్ప రూపం కలవాడూ; 
ఘనసమాధి= గొప్పధ్యానం కలవాడూ; అగుచున్‌; వేదికపైకిన్‌= వేదికమీదికి; ఉజికెను. 


తాత్పర్యం: ధృతరాష్ట్రా! వినుము. ఈ విధంగా అంటూ అశ్వత్థామ పరమేశ్వరుడిని మనసులో నిలుపుకొని పైకి 
చేతులుగల గొప్ప ఆకారమూ, గొప్పధ్యానమూ కలవాడవుతూ వేదికమీదికి ఉరికాడు. 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఉటికి మంటలోన నుల్లంబు తెలివొక | యింతయేనిం గుంద కిద్దమూర్తి( 

దేజరిల్ల నున్న ధీరవర్యునకు. బ్ర । త్యక్షమయ్యె శివుండు దయదలిర్వ 125 
ప్రతిపదార్థం: మంటలోనన్‌; ఉజికి; ఉల్లంబు తెలివి= మనోవికాసం; ఒక+ఇంత+ఏనిన్‌= కొంచెమైనా; కుందక= తగ్గక; 
ఇద్దమూర్తిన్‌= కాంతిమంతమైన రూపంతో; తేజరిల్లన్‌+ఉన్న= ప్రకాశిస్తూన్న; ధీరవర్యునకున్‌= ధైర్యవంతులలో శ్రేషుడైన 
అశృత్తామకు; శివుడు; దయ తలిర్చన్‌= దయ అతిశయించగా; (ప్రత్యక్షము+అయ్యెన్‌= సాక్షాత్కరించాడు. 


తాత్సర్యం: మంటలో ఉరికి, తెలివి కొంచెమైనా తగ్గక, కాంతిమంతమైన ఆకారంతో ప్రకాశిస్తూన్న ధీరశ్రేష్టుడైన 
అశ్యత్తామకు శివుడు దయాతిశయంతో సాక్షాత్కరించాడు. 


అశ్వత్థామకు శివుడు ప్రత్యక్షంబై ఖడ్గం బొసంగుట (సం. 10-7-59) 


వ. ఇట్లెదుర నిల్చిన భక్తవత్సలుం డగు భవానీవిభుండు దరహసిత ముఖుండగుచు దివ్యావలోకనామృతంబు 

వెల్లిగొల్పిన నవ్వేదియందు. గమలాకరంబులో నున్న చందంబున. బ్రమోదంబు నొందియున్నయన్నరోత్తము 

నకు నారాయణప్రియుం డిట్లనియె. 126 
ప్రతిపదార్థం: ఇట్టు) ఎదురన్‌= ముందర; నిల్చిన; భక్తవత్సలుండు+అగు= భక్తులపై (పేమకలవాడైన; భవానీవిభుండు= 
పార్వతీపతి; దరహసిత ముఖుండు+అగుచున్‌= చిరునవ్వుమొగం కలవాడు అవుతూ; దివ్య+అవలోకన+అమృతంబున్‌= 
దివ్యమైన దృష్టి అనే అమృతాన్ని; వెల్లి+కొల్పినన్‌= ప్రవహింపచేయగా; ఆ+వేది+అందున్‌= ఆ అరుగుమీద; కమలాకరంబులోన్‌= 
సరస్సులో; ఉన్న చందంబునన్‌= ఉన్న విధంగా; ప్రమోదంబున్‌= సంతోషాన్ని; ఒంది+ఉన్న= పొంది ఉన్నట్టి; ఆ+ నర+ 
ఉత్తమునకున్‌= ఆ మానవశ్రేష్టుడైన అశ్వత్థామకు; నారాయణ ప్రియుండు= విష్ణుప్రియుడైన శివుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 


విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇట్లా ప్రత్యక్షమైన భక్తవత్సలుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో దివ్యదృష్టి అనే అమృతం ప్రవహించేటట్లు 
చేయగా, ఆ అరుగుమీద సరస్సులో ఉన్నవిధంగా సంతోషంతో ఉన్న ఆ మానవశ్రేష్టుడైన అశృత్తామతో విష్ణుసఖుడైన 
ఈశ్వరుడు ఈ రీతిగా అన్నాడు: 


విశేషం: అలం: రూపకం, ఉ(త్రేక్ష. దివ్యావలోకనామృతంబు - దివ్యావలోకనం అనే అమృతం - ఉపమేయోపమానాలకి 
అభేదం చెప్పబడింది కాబట్టి అలంకారం రూపకం. అవ్వేదియందు( గమలాకరంబులో నున్న చందంబున - కమలాకరంలో 
ఉన్నట్లు సంభావించబడుతున్నాడు కాబట్టి అలంకారం ఉ్రేక్ష. నారాయణ (ప్రియుడు - విష్ణు ప్రియుడు శివుడు. శివప్రియుడు 
విష్ణుడు. 
క “'ఇమ్మెయి నీ దగు సత్క। ర్మమ్ము విశేషమున౦ జేసి మానస మత్యం 

తమ్ము ప్రియమందె నీకు వ | రమ్మొసంగంగ వచ్చితిన్‌ ధరాసురవర్యా! 127 
ప్రతిపదార్థం: ధరా-సురవర్యా= (బ్రాహ్మణడ్రేష్ణుడా - అశృత్థామా!; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నీది+అగు= నీదయిన; 
సత్‌+కర్మమ్ము విశేషమునన్‌+చేసి= మంచి పనియొక్క విశేషంచేత; మానసము= (నా) మనస్సు; అత్యంతమ్ము= మిక్కిలి; 
ప్రియము+అందెన్‌= సంతోషించినది; నీకున్‌= వరము; ఒసంగంగన్‌= ఇవ్వటానికి; వచ్చితిన్‌= వచ్చితిని. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 419 


తాత్సర్యం: బ్రాహ్మణోత్తమా అశ్వత్థామా! ఈ రీతిగా నీ సత్కార్య విశిష్టతచేత నా మనస్సు ఎంతో సంతోషించింది. 
నీకు వరం ఇవ్వటానికి వచ్చాను.” 


వ. అనవుడు. 128 


తాత్పర్యం: శివుడు ఈ రీతిగా అనగానే. 


తే. తనువు పులకల ప్రోవుగా, మనము గాఢ । సంభృతానందముగ శరాచార్యసుతుండు 

వితత సంభ్రముండై వేది వెడలి సాంగి । మొక్కి లేచి ఫాలంబున మొగిచెం గేలు. 129 
ప్రతిపదార్థం: శర+ఆచార్య సుతుండు= అగ్తగురుడైన ద్రోణుడి కొడుకు - అశ్వత్థామ; తనువు= శరీరం; పులకల 
ప్రోవు+కాన్‌= గగుర్పాటుల రాశి కాగా; మనము= మనస్సు; గాఢ - సంభృత+ఆనందము+కన్‌= అధికంగా కలిగిన సంతోషం 
కలదికాగా; వితత- సం(భ్రము(డు!== ఎక్కువ వేగిరపాటు కలవాడై; వేదిన్‌+వెడలి= అరుగునుంచి లేచి; సాంగి-యొక్కి= 


సాష్టాంగ నమస్కారం చేసి; లేచి; ఫాలంబునన్‌= నుదుటిమీద; కేలు మొగిచెన్‌= నమస్కరించాడు. 


తాత్సర్యం: అశృత్తామ మేను పులకలతో నిండగా, మనస్సు అధికానందం కలది కాగా, మిక్కిలి వేగిరపాటుతో 
వేదిమీదనుండి వచ్చి, సాష్టాంగపడి లేచి, నుదుటిమీద కేలుమోడ్చాడు. 


వ. అప్పుడు. 130 
తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. అతని మొగంబుమీ(ద నొలయన్‌ మధురంబగు చూడి పార్వతీ 

పతి మృదురీతి నిట్టు లను; 'భవ్యములైన తపంబు, సత్యము, 

న్రతియును, శౌచముం గలిగి నిశ్చలభక్తి నొనర్జుం గృష్ణుం డ 

ప్రతిమసపర్య నాకు; ననురక్తుండ నేనును నమ్మురారికిన్‌.' 131 


ప్రతిపదార్థం: అతని మొగంబు మీ(దన్‌= ఆ అశ్వత్థామ ముఖంమీద; మధురంబు+అగు చూడ్కి= ఇంపయిన చూపు; 
ఒలయన్‌= వ్యాపించగా; పార్వతీపతి= పార్వతిభర్త - పరమేశ్వరుడు; మృదురీతిన్‌= మెత్తగా; ఇట్టులు+అనున్‌= ఇట్టా 
అంటాడు; భవ్యములు+ఐన= యోగ్యాలైన; తపంబున్‌; సత్యమున్‌; ధృతియును= యజ్ఞమూ; శౌచమున్‌= పవిత్రతా; కలిగి; 
కృష్ణుండు; నాకున్‌; అ(ప్రతిమ-సపర్యన్‌= సాటిలేని పూజ; నిశ్చలభక్తిన్‌= అచంచలమైన భక్తితో; ఒనర్చున్‌= చేస్తాడు; నేనును; 
ఆ+మురారికిన్‌= ఆ కృష్ణుడికి; అనురక్తుండన్‌= ఇష్టుడను. 


తాత్పర్యం: ఆ అశ్వత్థామ ముఖంమీద తన ఇంపయిన చూపు వ్యాపించగా పరమేశ్వరుడు మృదువుగా ఇట్లా 
అన్నాడు: 'యోగ్యములైన తపస్స్ఫూ, సత్యమూ, యజ్ఞమూ, పవిత్రతా కలిగి కృష్ణుడు నాకు అచంచలమైన భక్తితో 
సాటిలేని పూజ చేస్తాడు. నేనుకూడా ఆ కృష్ణుడికి ఇష్టుడను. 


విశేషం: ఈ పద్యంలో నిశ్చల భక్తి యొనర్చుం గృష్టుం డప్రతిమ సపర్య నాకు అనే పాఠంకంటె, 'నిశ్చలభక్తి నొనర్చు( 
గృష్టు. డప్రతిమ సపర్య నాకు అనే పాఠం ఉంటే అన్వయం సుగమంగా ఉంటుంది అనిపించింది. కాని, ఆ పాఠం 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎందులోనూ కనబడలేదు. అయినా - పెద్దమార్సేమీ కాదుగదా అని స్వతంత్రించి ఆ విధంగా మార్చటం జరిగింది. 
సహృదయులు అర్థం చేసికొనగలరు. 'ధృతియును" అనే పదానికి తపస్పత్యశౌచాలతో దీటుగా ఉంటుందని ప్రకరణోచితంగా 
'యజ్ఞ మని అర్థం చెప్పబడింది. యజ్ఞమనే అర్థంకూడా నిఘంటువులలో ఇవ్వబడింది. 

ఇ ® Sy యి 


క అతనికి సన్మానము సే। యు తలంపున భూతరూప యుక్తుండనై వ 
చ్చితి నిను. బాంచాలురపై । నతి స్పురణ. బోవనీక యడ్డం బైతిన్‌. 132 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ కృష్ణుడికి; సన్మానము+చేయు తలంపునన్‌= గౌరవం చేసే ఉద్దేశంతో; భూత రూప యుక్తుం 
డన్‌+ఐ= భూతాకారంతో కూడినవాడినయి; వచ్చితిన్‌; నినున్‌; పాంచాలురపైన్‌= పాంచాలురమీదికి; అతి స్ఫురణన్‌= మిక్కిలి 
విజృంభణంతో; పోవనీక= పోనీకుండా; అడ్డంబు+ఐతిన్‌= అడ్డగించాను. 


తాత్పర్యం: ఆ కృష్ణుడికి గౌరవం చేద్దామనే ఉద్దేశంతో భూతాకారం తాల్ఫి వచ్చాను. నిన్ను పాంచాలురమీదికి 
మిక్కిలి విజ్బంభణంతో దండెత్తకుండా అడ్డగించాను. 


తే. తెల్లముగ నీదు చిత్తంబు తెజిం గెటుంగ । వలసి నే ని ట్లనేకమాయలు పాొనర్షి, 

యస్తశస్త్ర నిరాసంబు నాచరించి, । కేలి సలిపితి వేయును నేల చెపుమ.” 133 
ప్రతిపదార్థం: నీదు చిత్తంబు - తెజంగు= నీ మనఃప్రకారం; తెల్లముగన్‌= స్పష్టంగా; ఎజుంగన్‌ - వలసి= తెలుసుకోవాలని; 
నేను; ఇట్టు; అనేకమాయలు= ఎన్నోమాయలు; పొనర్చి= చేసి; అస్త శస్త్ర నిరాసంబున్‌= అస్త్రాల శస్రాల ఖండనం; ఆచరించి= 
చేసి; కేలి-సలిపితిన్‌= (క్రీడించాను; వేయునున్‌+ఏల-చెపుమ= వేయి మాటలెందుకు చెప్పుము. 


తాత్సర్యం: నీ మనోభిప్రాయం స్పష్టంగా తెలిసికొనాలని నేను ఇట్లా అనేక మాయలు పన్ని, నీ అస్రాలనూ, 

శస్తాలనూ ఖండించి (క్రీడించాను. వేయుమాట లెందుకు చెప్పుము. 

వ. 'కృష్ణ సన్మానంబును గృతంబయ్యె(; బాంచాలురకుC గాలంబు డగ్గటియె; నేండు దెగుదురు; నీవు నా యను 
గ్రహంబు వడసి' తని యొక్క మహనీయఖడ్గం బవ్విప్రు ని చేతి కిచ్చుచు నతండెటుంగకుండ. దేజోరూపం 
బున నతని తనువున నావేశించె; నిట్లు రుద్రుండొలసిన యగ్గురునందనుండమంద హర్షమయమూర్తియై 
యతులప్రభనొప్పె; మున్ను భూతంబుచేత నవహృతంబులైన యస్త్రశస్త స్తంబులును, బిదప వేదియం దిడిన 
యాయుధంబులు నమ్మహావీరుని తేరిపై( బూర్వ ప్రకారంబున నుండె; నప్పుడు ప్రమభగణంబు లదృష్టా 
కారంబులై యమ్మహాతుని( బరమాత్ము( గొలుచుచందంబునబలసి రా రథారూఢుందై పాండవ శిబిరం 
బునకు నాతండు నడవ. దోడన కృపకృతవర్ములు నడచి; రనిన విని ధృతరా్ష్రుండు సంజయున కిట్లనియె. 

134 
ప్రతిపదార్థం: కృష్ణ సన్మానంబును= కృష్ణుని సమ్మానమూ; కృతంబు+అయ్యెన్‌= చేయబడినది; పాంచాలురకున్‌; కాలంబు 
డగ్గజీయెన్‌= పోగాలం సమీపించింది; నేండు= ఈవేళ; తెగుదురు= చస్తారు; నీవు; నా+అనుగ్రహంబు+పడసితి(వి)= నా 
అనుగ్రహం పొందావు; అని; ఒక్క; మహనీయ ఖడ్గంబు= గొప్ప ఖడ్గం; ఆ+విఫ్రని చేతికిన్‌= ఆ (బ్రాహ్మణుడి చేతికి; 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 421 


ఇచ్చుచున్‌; అతడు; ఎణుంగక+ఉండన్‌= తెలియకుండా; తేజస్‌(;)+ రూపంబునన్‌= తేజోరూపంలో; అతని తనువునన్‌= 
అతడి శరీరంలో; ఆవేశించెన్‌= ప్రవేశించాడు; ఇట్లు; రుద్రుండు+ఒలసిన+ఆ+గురునందనుండు= రుద్రుడు ఆవేశించిన ఆ 
అశృత్తామ; అమంద హర్షమయమూర్తి+ఐ= అధికమైన సంతోషంతో నిండిన ఆకారం కలవాడై; అతుల ్రభన్‌= సాటిలేని 
కాంతితో; ఒప్పెన్‌; మున్ను= ఇంతకుముందు; భూతంబుచేతన్‌= అపహృతంబులు+ఐన= అపహరించబడ్డ; అస్త్ర శస్తంబులును= 
అ(స్రాలూ, శస్రాలూ; పిదపన్‌= తరువాత; వేదియందున్‌; ఇడిన= పెట్టిన; ఆయుధంబులున్‌= ఆ+మహావీరుని తేరివైన్‌= ఆ 
గొప్పవీరుడైన అశ్వత్హామయొక్క రథంమీద; పూర్వ (ప్రకారంబునన్‌= మునుపటివలె; ఉండెన్‌; అప్పుడు; ప్రమథ-గణంబులు; 
అదృష్ట+ఆకారంబులై= కనబడని ఆకారాలు కలవారై; ఆ+మహాత్ముని= ఆ మహనీయుడిని- అశృత్తామను; పరమాత్మున్‌= 
దేవుడిని; కొలుచు చందంబునన్‌= కొలిచేవిధంగా; బలసి-రాన్‌= పరివేష్టించి రాగా; రథారూఢుండై= రథం ఎక్కినవాడై; 
పాండవ శిబిరంబునకున్‌= పాండవుల బిడారానికి; అతండు= అశ్వత్థామ; నడవన్‌= నడుస్తూండగా; తోడన్‌+ఆ= వెంట; కృప 
కృతవర్ములు= కృపుడూ, కృతవర్మా; నడచిరి; అనినన్‌; విని; ధృతరాష్ర్రుంఢు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 


అన్నాడు. 


తాత్పర్యం: “కృష్ణుడి సమ్మానంకూడా జరిగింది. పాంచాలురకు పోగాలం దాపురించినది. ఈవేళ చస్తారు. నువ్వు 
నా అనుగ్రహం పొందావు అని ఒక గొప్ప ఖడ్గాన్ని ఆ (బ్రాహ్మణుడి చేతి కిస్తూ అతడికి తెలియకుండా 
తేజోరూపంలో అతడి శరీరంలో (ప్రవేశించాడు. ఇట్టా రుద్రు డావేశించిన ఆ అశ్వత్థామ చాలా సంతోషించి, సాటిలేని 
కాంతితో వెలుగొందాడు. పూర్వం భూతంచేత అపహరించబడ్డ అ(స్త్రశస్తాలూ, తరువాత వేదిమీద పెట్టిన ఆయుధాలూ 
ఆ మహావీరుడి రథంమీద ఇదివరకువలె ఉన్నాయి. అప్పుడు ప్రమథగణాలు కనిపించని ఆకారాలతో ఆ మహాత్ముడిని 
పరమాత్ముడిని కొలిచేటట్టు పరివేష్టించి వస్తూండగా, రథం ఎక్కి పాండవుల శిబిరానికి అతడు నడుస్తూంటే కూడా 
కృపుడూ, కృతవర్మా నడిచారు” అని చెప్పగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. 


చ. అత డటు లేవునం జనంగ నా కృపు(డుం గృతవర్మయున్‌ 'మహో 
న్నత వరలాభ గర్విత మనస్కుండు ద్రోణసుతుండు వోవంగా, 
నితని క్రియన్‌ బలోద్దతి సహిష్టుత గల్గునె యెడ్ల? కంచు సం 
భృత భయ చిత్తవృత్తులయి పెంపటి( బోరు గదా పిలిందికిన్‌?' 135 


ప్రతిపదార్థం: అత(డు= అశ్వత్థామ; అటులు= ఆ విధంగా; ఏపునన్‌= విజృంభణతో; చనంగన్‌= వెళ్ళగా; మహత్‌+ఉన్నత= 
మిక్కిలి గొప్పదైన; వర= వరంయొక్క; లాభ= ప్రాప్తిచేత; గర్విత= గర్సించిన; మనస్కుండు= మనస్సు కలవాండు(అయిన); 
దోణసుతుండు= అశ్వత్తామ; పోవంగాన్‌= పోతోంటే; ఇతని (క్రియన్‌= ఇతడిలాగ; ఒడ్లకున్‌= ఇతరులకు; బల+ఉద్దతి= 
బలగర్వమూ; సహిష్షుత= ఓర్పూ; కల్లునె= ఉంటాయా?; అంచున్‌= అని; కృపుండున్‌+కృతవర్మయున్‌= కృపుడూ, కృతవర్మా; 
సంభృత భయ చిత్తవృత్తులు+అయి= భయంతో నిండిన మనోవ్యాపారాలు గలవారై; పెంపు+అజన్‌= గొప్పతనం నశించగా; 
పిజిందికిన్‌= వెనక్కి; పోరు+కదా= వెళ్ళరుకదా! 


తాత్సర్యం: అశృత్తామ ఆ విధంగా విజృంభించి వెళ్ళగా, 'మిక్కిలి గొప్పవరం లభించటంచేత గర్వించిన మనస్సుకల 
అశ్వత్తామ పోతోంటే, ఇతడివలె ఇతరులకు బలగర్వమూ, ఓర్మీ ఉంటాయా?” అని భయం నిండిన మనస్సులు 
కలవారై, తమ గొప్పతనం నశించేటట్లు కృపుడూ, కృతవర్మా వెనుకకు వెళ్ళిపోరు గదా!” 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. మతియును. 136 
తాత్సర్యం: ఇంకనూ. 


వ. పటువేగంబున ముట్టి ద్రోణసుతు6 డప్పాంచాలలోకంబు6 ద 

క్కటి భూపాలుర, ద్రౌపదీతనయ వర్గంబున్‌ భూజాఖేలనో 

ద్ధట ఖడ్గోల్లసనంబు పాల్పజిచి తద్దాత్రీతలం బెల్ల నె 

త్తుట జొత్తిల్లంగం జేసినే రిపుచమూ దుర్వార ఘోరాకృతిన్‌? 137 
ప్రతిపదార్థం: (ద్రోణ సుతుండు= అశృత్త్సామ; రిపు= శత్రువులయొక్క; చమూ= సేనలకు; దుర్వార= వారించడానికి 
శక్యంకాని; ఘోర+ఆకృతిన్‌= భయంకరాకారంతో; పటు వేగంబునన్‌= తీవ్రమైన వేగంతో; ముట్టి= తాకి; ఆ+పాంచాల 
లోకంబున్‌= ఆ పాంచాలుర సమూహాన్నీ; తక్కటి= మిగిలిన; భూపాలురన్‌= రాజులనూ; (ద్రౌపదీ తనయ వర్గంబున్‌= (ద్రౌపది 
కొడుకుల సమూహాన్నీ; భుజా= బాహువులయొక్క; ఖేలన= కదలికచేత; ఉద్భట= ఉ(గ్రమైన; ఖడ్గ= కత్తియొక్క; ఉల్లసనంబు= 
ప్రకాశానికి; పాల్పణిచి= ఆధీనమయ్యేటట్టు చేసి; తద్‌+ధాత్రీ తలంబు+ఎల్లన్‌= ఆ భూ(ప్రదేశమంతా; నెత్తుటన్‌= రక్తంతో; 
జొత్తిల్లంగన్‌+చేసెనే?= ఎ(ర్రబడేటట్టు చేశాడా? 


తాత్పర్యం: 'అశృత్తామ శత్రుసేనలకు వారించశక్యం కాని భయంకరాకారంతో తీవ్రవేగంతో ముట్టడించి ఆ 
పాంచాలుర సమూహాన్నీ, తక్కిన రాజులనూ, ఉపపాండవులనూ బాహువుల కదలికచేత ఉగ్రమైన ఖడ్గపు ప్రకాశానికి 
ఆధీనమయ్యేటట్టు చేసి, ఆ భూభాగమంతా రక్తంతో ఎ(ర్రబడేటట్టు చేశాడా? 


విశేషం: అశ్వత్థామ పాండవపక్ష వీరులను ఎట్లా చంపాడో తెలిసికొనటానికి ధృతరాష్ట్రుడి అత్యాసక్తి గమనించదగ్గది. అతడు 
యి a ౧ లు ఆవ Us 
దానిని ధర్మంగా చేశాడా?, అధర్మంగా చేశాడా? అనేది అతడికి అనవసరం. 


క. పాండవ శిబిరము. జొచ్చి య | ఖండిత పారుషము వెలయంగా6 గలశజపు 
త్రుం డది యంతయు మత్తు । త్రుం డరిగెడి తెరువునం దరుగంజేసిం గదే? 138 


ప్రతిపదార్థం: కలశజ పుత్రుండు= కంభజుడి (ద్రోణుడి) కొడుకు అశ్వత్థామ; పాండవ శిబిరమున్‌= పాండవుల స్కంధావారం; 
చొచ్చి= (ప్రవేశించి; అఖండిత పౌరుషము= మొక్కవోని పరా[క్రమం; వెలయంగాన్‌= ఒప్పేటట్సు; అది+అంతయున్‌= ఆ 
మారణహోమం అంతా; మత్‌*పుత్రుండు= నా కొడుకు దుర్యోధనుడు; అరిగెడి తెరువునందున్‌= వెళ్ళేదారిలో - అనుకున్న 
రీతిలో; అరుగన్‌+చేసెన్‌+కదే= వెళ్ళేటట్లు చేశాడు కదా! 


తాత్సర్యం: అశ్వత్తామ పాండవుల స్కంధావారం (ప్రవేశించి అకుంఠిత పరా(క్రమం ఒప్పేవిధంగా ఆ మారణహోమం 
అంతా నా కొడుకు అరిగే మార్గంలోనే - అనుకున్నట్టుగానే జరిగేటట్లు చేశాడు కదా! 


వ. సమరప్రకారం బంతయు సవిస్తరంబుగా నెటింగింపు మనుటయు నతం డి ట్లనియె. 139 


ప్రతిపదార్థం: సమర ప్రకారంబు+అంతయున్‌= యుద్దం తీరు అంతా; సవిస్తరంబుగాన్‌= వివరంగా; ఎటింగింపుము+ 
అనుటయున్‌= చెప్పమనగా; అతండు= ఆ సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 423 
తాత్సర్యం: యుద్దం జరిగిన తీరంతా వివరంగా చెప్పు మనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: 


తే. ఇవ్విధంబున గరురుసుతు. డేపు మిగిలి । చనంగం గృపు(డును గృతవర్మయును దలిర్జు 
కడ(క నతనితో నడచిరి గాని వారి । వలన నించుకయును నరవాయి లేదు. 140 


ప్రతిపదార్థం: గురు సుతుండు= అశ్వత్థామ; -ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ఏపు మిగిలి= విజ్బంభణం అతిశయించి; 
చనంగన్‌= వెళ్ళగా; కృపుండును, కృతవర్మయును; తలిర్చు కడ(కన్‌= చిగిర్చిన పూనికతోన్‌= ఆ అశృత్తామతో; నడచిరి+కాని= 
నడిచారు కాని; వారి వలనన్‌= వాళ్ళ విషయంలో; ఇంచుకయును= కొంచెంకూడా; అరవాయి లేదు= వెనుకతీత లేదు. 


తాత్సర్యం: అశ్వత్హామ ఈ విధంగా అతిశయించిన విజంభణంతో వెళ్ళగా కృపుడూ, కృతవర్మా చివురించిన 
పూనికతో అతడి వెంట నడిచారు కాని, వారి విషయంలో ఏమాత్రం వెనుకపాటులేదు. 


వ. ఇట్లు తన కెలంకుల నడచు నవ్వీరుల నాలోకించి యాచార్యసుతుండు సంతోషించి. 141 


ప్రతిపదార్థం: ఇట్లు; తన కెలంకులన్‌= తన (ప్రక్కల; నడచు= నడిచే; ఆ+వీరులన్‌= ఆ వీరులను-కృపకృతవర్ములను; 
ఆలోకించి= చూచి; ఆచార్యసుతు(డు= గురుపుత్రుడు - అశ్యత్తామ; సంతోషించి. 


తాత్సర్యం: ఈ విధంగా తన కిరుప్రక్కలా నడిచే ఆ వీరులను చూసి అశ్యత్తామ సంతోషించి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఉ. “మీరును దెంపుసొం పెసంగ మిక్కిలి బీరము లావు చూపగా 

గోరి కడంగి పైంబడుటకుం దగి యుండదు వీడు మీ బలో 

దారత ప్రాపునం జని యుదగ్ర భుజావిభవంబు పెంపు సొం 

పార6గ నవ్విరోధి నిచయంబు సమస్తము నేన త్రుంచెదన్‌.' 142 
ప్రతిపదార్థం: మీరును= మీరుకూడా; తెంపు సొంపు+ఎసంగన్‌= సాహసపు తీరు అతిశయించగా; మిక్కిలి; బీరమున్‌= 
పరా(క్రమమూ; లావు= బలము; చూపంగాన్‌+కోరి= చూపించగోరి; కడంగి= పూని; పైన్‌+పడుటకున్‌= మీద పడటానికి; వీడు= 
శిబిరం; తగి+ఉండదు= తగినట్టుగా ఉండదు; మీ బల+ఉదారత ప్రాపునన్‌= మీ పరాక్రమాతిశయం అండగా; చని= వెళ్ళి; 
ఉద([గ్ర బుజా విభవంబు పెంపు సొంపు+అరంగన్‌= తీవ్రమైన బాహుబల సంపదయొక్క అధిక్యం అందగించగా; ఆ+విరోధి 
నిచయంబున్‌= ఆ శత్రువర్గాన్ని; సమస్తమున్‌= సర్వాన్నీ; నేను+అ= నేనొక్కడినే; (త్రుంచెదన్‌= ఖండిస్తాను. 


తాత్సర్యం: మీరు కూడా సాహసాతిశయంతో మిక్కిలి పరాక్రమం, బలం చూపించగోరి పూని మీద పడటానికి 
శత్రుశిబిరం తగినట్టుగా ఉండదు. మీ బలాధిక్యం అండగా వెళ్ళి, నా తీవ్రమయిన బాహుబల సంపద చూపి, ఆ 
శత్రుసమూహం సర్వం నే నొక్కడినే ఖండిస్తాను. 


వ. అని యిట్లు వారి నగ్గించి వాకిట నిలిపి మహనీయ బాణ బాణాసనంబులు వహించి సుప్రసుప్త సకల 
జనంబైన యా శిబిరంబు జొచ్చి తాను మున్న గతాగతజనంబులవలన( బ్రసంగాధీనతం జేసి యవ్విడిదల 
తెటింగు లిట్టిట్టివి వారి సన్నివేశంబు లిచ్చటిచ్చట నని సాభిజ్ఞానంబుగా వినియునికి కతంబున నరసికొనిపోవ 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


నేర్చి తొలుత ధృష్టద్యుమ్ను సదనంబునకు నరిగి బాణబాణాసన సహితంబై యున్న రథంబు డిగి రుద్రు 

నుద్దేశించి మానసంబున. 143 
ప్రతిపదార్థం: అని; ఇట్లు; వారిన్‌; అగ్గించి= కొనియాడి; వాకిటన్‌= ద్వారం దగ్గర; నిలిపి; బాణ బాణాసనంబులు= 
అమ్ములూ, విండ్లూ; వహించి= తాల్ఫి; సుప్రసుస్త సకల జనంబు+ఐన= బాగా నిద్రపోయిన ఎల్లజనులు కలిగిన; ఆ 
శిబిరంబున్‌+చొచ్చి= ఆ శిబిరంలో (ప్రవేశించి; తాను; మున్ను+అ= ముందే; గత+అగత - జనంబులవలనన్‌= పోయి వచ్చే 
జనాలవలన; (ప్రసంగాధీనతన్‌+చేసి= సంభాషణవశంచేత; ఆ+విడిదిల తెణంగులు= ఆ శిబిరం వైనాలు; ఇట్టి+-ఇట్టి+ అని= 
ఇట్టాటినిట్లాటివి; వారి సన్నివేశంబులు= వారి విడిదలలు; ఇచ్చటన్‌+ఇచ్చటన్‌+అని= ఇక్కడ ఇక్కడ అని; సాభిజ్ఞానంబుగాన్‌= 
గుర్తుండే విధంగా; విని+ఉనికి కతంబునన్‌= విని ఉండటంచేత; అరసికొనిపోవన్‌+చేర్చి= చూచికొనిపోగలిగి; తొలుతన్‌= 
మొదట; ధృష్టద్యుమ్ను-సదనంబునకున్‌= ధృష్టద్యుమ్నుడి శిబిరానికి; అరిగి= వెళ్ళి బాణ బాణ+అసన సహితంబు+ఐ+ఉన్న= 
అమ్ములతోనూ, విండ్డతోనూ కూడియున్న; రథంబున్‌+డిగి= రథం దిగి; రుద్రున్‌+ఉద్దేశించి= శివుడిని గురించి; మానసంబునన్‌= 
మనస్సులో. 


తాత్సర్యం: అని ఇట్లా వారిని కొనియాడి వాకిట్లో నిలిపి, గొప్పవైన అమ్ములూ, విండ్లూ పుచ్చుకొని, బాగా 
నిద్రపోతూ ఉన్న జనులుగల శిబిరంలో (ప్రవేశించి, తను ఇంతకుముందే వచ్చేపోయే జనులవలన సంభాషణవశంచేత 
ఆ శిబిరం వైనాలు ఇట్లాంటి విట్లాంటివి, వాళ్ళ విడిదలలు ఇక్కడిక్కడ అని గుర్తులతో విని ఉండటంచేత చూచికొని 
పోగలిగి, మొదట ధృష్టద్యుమ్నుడి శిబిరానికి వెళ్ళి, బాణాలూ, విండ్లూ కల రథం దిగి రుద్రుడిని గురించి మనస్సులో, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. 'పూనితి నిష్టమెయి న్నిను । నానా భూతోపహార నవ్యార్టన నీ 
కే నొనరించెద; నది యీ । శానా! కైకొనుము; సుప్రసన్నుండ వగుమీ.” 144 


ప్రతిపదార్థం: ఈశానా!= ఈశ్చరా!; నినున్‌= నిన్ను; నిష్టమెయిన్‌= నిష్టతో; పూనితిన్‌= తలచాను; నీకున్‌; ఏను= నేను; 
నానా భూత+ఉపహార నవ్య+అర్భనన్‌= అనేక ప్రాణుల బలిదానమనే (క్రొత్త పూజను; ఒనరించెదన్‌= చేస్తాను; అది= ఆ పూజ; 
కైకొనుము= స్వీకరించు; సుప్రసన్నుండవు+అగుమీ= మిక్కిలి దయగలవాడవు కమ్ము. 


తాత్సర్యం: “ఈశ్వరా! నిన్ను నేను నిష్టతో ధ్యానించాను. నీకు అనేక [ప్రాణుల బలిదాన మనే పూజ చేస్తాను. అది 
స్వీకరించి నన్ను దయచూడుము.! 
వ. అనుచు నరిగి 145 
తాత్సర్యం: అంటూ వెళ్ళి. 
తే. అచటి జనములు పగలింటి యాహవమున । శ్రమము. బొందియు, నిశ్శేషశత్రు నాశ 

నమున నూఅటఈ జేసియు నమితనిద్ర । నొంది యత్యంతవివశులై యుండ నతండు. 146 


ప్రతిపదార్థం: అచటి జనములు= అక్కడి జనులు; పగలింటి - ఆహవమునన్‌= పగటి యుద్దంచేత; శ్రమమున్‌+పొందియున్‌= 
అలసిపోయీ; నిళ్ళేష శత్రు నాశనమునన్‌= సంపూర్ణ శత్రునాశనంచేత; ఊజటన్‌+చేసియున్‌= ఊరటచెందీ; అమిత నిద్రన్‌= 
గాఢనిద్రను; ఒంది= పొంది; అత్యంత వఏవశులు+ఐ= మిక్కిలి ఒళ్ళు తెలియనివారై; ఉండన్‌= ఉండగా; అత(డు= అశృత్తామ. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 425 


తాత్సర్యం: అక్కడి జనులు పగలు చేసిన యుద్దం వలన అలసిపోయీ, సంపూర్ణంగా శత్రునాశనం అయింది గదా 
అని ఊరట చెందీ, బాగా ని(ద్రపట్టి ఒళ్ళు తెలియని స్థితిలో ఉండగా అశ్వత్థామ. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. మందగతిం బ్రవేశించి యన్వేషించి. 147 
ప్రతిపదార్థం: మందగతిన్‌= మందగమనంతో; (ప్రవేశించి; అన్వేషించి= వెదకి. 
తాత్సర్యం: మెల్లగా (ప్రవేశించి వెదకి. 


చ. తెరయును, మేలుకట్లుం దగు దీవియలుం జెలు వొంద మేటిచ 
ప్పరమున( జాల హృద్యమగు పాన్సున నూజిడి నిద్రపోవు న 
గ్గురువధికారి. గాంచి మది. గ్రోధము మోదము సందడింప సు 
స్థిరత బదప్రహారమునం దెల్వె. దృణీకరణాభిరాముండై. 148 


ప్రతిపదార్థం: తెరయును= తెరా; మేలుకట్టున్‌= చాందినీలూ; తగు దీవియలున్‌= తగిన దీపాలూ; చెలువు+ఒందన్‌= 
ఒప్పగా; మేటి చప్పరమునన్‌= పెద్ద గుడారంలో; చాలన్‌+హృద్యము+అగు పాన్సునన్‌= మిక్కిలి హృదయానందకరమైన 
శయ్యమీద; ఊబడి= ఊరటచెంది; నిద్ర+పోవు= నిద్రపోతూన్న; ఆ+గురు వధకారిన్‌= ఆ గురుహంతయైన - ధృష్టద్యుమ్నుడిని; 
కాంచి= చూచి(అత(డు); మదిన్‌= మనస్సులో; క్రోధమున్‌= కోపమూ; మోదమున్‌= సంతోషమూ; సందడింపన్‌= అతిశయించగా; 
సుస్థిరతన్‌= మంచి నిలకడతో, మంచి ధైర్యంతో; తృణీకరణ+అభిరాముండు+ఐ= అలక్ష్యం చేయడం చేత మనోహరుడై; 
పద(ప్రహారమునన్‌= కాలి దెబ్బతో - తన్నుతో; తెల్పెన్‌= లేపాడు. 

తాత్సర్యం: తెరా, చాందినీలూ, తగిన దీపాలూ ఒప్పుతుండగా పెద్ద గుడారంలో మిక్కిలి హృదయానందకరమైన 
పాన్సుమీద నిశ్చింతగా నిద్రపోతూన్న ఆ గురుహంతను-ధృష్టద్యుమ్నుడిని చూచి మనస్సులో కోపమూ, సంతోషమూ 
అతిశయించగా మంచి ధైర్యంతో, లెక్కచేయని భావంతో అందగించి, కాలితో తన్ని లేపాడు. 


వ. తెలిపిన గనువిచ్చి తన్నుం జూచి యెజింగియు. గలంగక రణదుర్మదుండైన యా ద్రుపదనందను(డు దిగ్గన 

లేచినం దనచేతివిల్లు విడిచి యతని తలంబట్టుకొని పెడమటిల( దిగిచి యబ్దలియుండు. 149 
ప్రతిపదార్థం: తెలిపినన్‌= లేపగా; - కనువిచ్చి= కళ్ళు తెరిచి; తన్నున్‌+చూచి= తనని (అశ్వత్థామని) చూసి; ఎటింగియున్‌= 
తెలిసికూడా; కలంగక= కలతచెందక; రణ దుర్మదుండు+ఐన= యుద్దగర్వితుడైన; ఆ ద్రుపదనందనుండు= ఆ దద్రుపదపుత్రుడు 
- ధృష్టద్యుమ్నుడు; దిగ్గనన్‌= గబుక్కున; లేచినన్‌= లేవగా; ఆ+బలియుండు= ఆ బలశాలి - అశ్వత్థామ; తన చేతి విల్లు 
విడిచి; అతని తలన్‌; పట్టుకొని; పెడమణలన్‌+తిగిచి= వెనుకకు (త్రిప్పి. 


తాత్సర్యం: లేపితే కళ్ళు తెరిచి తనను చూసి ఫలానా అని తెలిసికూడా కలతచెందక యుద్దగర్వితుడైన ఆ 

ధృష్టద్యుమ్నుడు తటాలున లేచాడు. అప్పుడు బలశాలియెన ఆ అశ్వత్థామ తన చేతివిలు పడవేసి అతడి తల 
టు య్‌ @ ౧ 

పట్టుకుని వెనుకకు మెలిపెట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. నేలపయిం బడం దిగిచి నిష్ణురభంగి నురఃస్టలంబు మో 
కాల నొగిలి యేపున మొగం బతిదారుణ ముష్టి నొంచె ని 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్రాలసవృత్తి నంగములయందు బలంబును బుద్ది నేర్పునుం 
జాలని యవ్విరోధి వివశత్వము. బొందంగం జేసె వ్రేల్మిడిన్‌. 150 


ప్రతిపదార్థం: నేలపయిన్‌; పడన్‌+తిగిచి= పడేటట్టు లాగి; నిష్టుర భంగిన్‌= మోటతనంగా; ఉరస్‌+స్టలంబున్‌= వక్షస్థలాన్ని; 
మోకాలన్‌= (తన) మోకాలితో; నొగిల్చి= బాధించి; ఏపునన్‌= విజృంభణంతో; అతి దారుణ ముష్టిన్‌= మిక్కిలి (క్రూరమైన 
పిడికిలితో; నొంచెన్‌= బాధించాడు; నిద్రా+అలస వృత్తిన్‌= నిద్రమైకంలో ఉండటంచేత; అంగములయందున్‌= అవయవాలలో; 
బలంబును; బుద్ది-నేర్చునున్‌= బుద్దిపటుత్వమూ; చాలని; ఆ+విరోధిన్‌= ఆ శత్రువును - ధృష్టద్యుమ్నుడిని; వ్రేల్మిడిన్‌= 
చిటికలో; వివశత్వమున్‌= ఒళ్ళు తెలియనితనం; పొంద(గన్‌+చేసెన్‌= పొందించాడు. 


తాత్సర్యం: నేలమీద పడేటట్టు లాగి మోటతనంగా అతడి వక్షస్థలాన్ని తన మోకాలితో పొడిచి, విజ్బంభణంతో 
మిక్కిలి క్రూరమైన పిడికిలితో పొడిచి బాధించాడు. నిద్రమత్తులో ఉండటంచేత అవయవాల పటుత్వమూ, బుద్దిబలమూ 
చాలని ఆ శత్రువును - ధృష్టద్యుమ్నుడిని ఒక చిటికలో స్పృహతప్పేటట్టు చేశాడు. 


వ. ఇవ్విధంబున నతనిచేత ధృష్టద్యుమ్నుండు. 151 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; అతని చేతన్‌= అశ్చత్భామచేత; ధృష్టద్యుమ్నుండు. 


తాత్సర్యం: ఈ రీతిగా అశ్వత్భామచేత ధృష్టద్యుమ్నుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. వివశత భీతి( బొంది కడు విహ్వలు(దై తను జూడ ద్రోణసం 
భవుడు వెసన్‌ శరాసనము వాపి గుణంబు తదీయకంఠముం 
దవులంగ. జేరి వాగురవిధం బొడంగూర్చి మనంబు విక్రమో 
త్సవమున నుబ్ద(గా( బశువు( జంపెడు చాడ్సున( జంపు వేడుకన్‌. 152 


ప్రతిపదార్థం: వివశతన్‌= ఒళ్ళు తెలియనితనంతో; భీతిన్‌+పొంది= భయపడి; కడున్‌= మిక్కిలి; విహ్వలు(డు+ఐ= అధైర్యపడినవాడై; 
తనున్‌+చూడన్‌= తనను చూడగా; (ద్రోణ సంభవుండు= ద్రోణుడి కొడుకు - అశ్వత్తామ; వెసన్‌= శీఘ్రంగా; గుణంబు= 
అల్లైత్రాడు; శరాసనము+పాపి= వింటినుంచి ఊడదీసి; తదీయ కంఠమున్‌= వాడి పీకెకు; తవులంగన్‌+చేర్చి= తగిలించి; 
వాగుర- విధంబు+ఒడంగూర్చి= ఉ(్రితాడులా చేసి; మనంబు= (తన) మనస్సు; విక్రమోత్సవమునన్‌= పరా(క్రమపు వేడుకతో; 
ఉబ్బంగాన్‌= పొంగగా; పశువున్‌; చంపెడు - చాడ్సునన్‌= చంపే విధంగా; చంపు వేడుకన్‌= చంపేకోరికతో. 


తాత్సర్యం: ఒళ్ళు తెలియనితనంతో భయపడి మిక్కిలి అధైర్యపడిన వాడై తనను చూడగా, అశ్వత్తామ శీఘ్రంగా 
అల్లెైత్రాడును వింటినుండి ఊడదీసి వాడి కంఠానికి బిగించి ఉరిత్రాడువలె చేసి మనస్సు పరాక్రమపు వేడుకతో 
పొంగగా పశువును చంపేవిధంగా చంపే కోరికతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. ఉరంబును మెడయును నిరుగాలం ద్రొక్కినం ద్రోచియు దైన్యంబు దోంప గోళ్ళ గీజియు నిస్తరింపలేక 
యెలుంగు వెడలకున్న నెట్టకేలకు మాట వెడవెడ యెటుంగవచ్చు తెజంగున. బాంచాలవరుం డమ్మహీసుర 
వరున కిట్లనియె. 153 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 427 
ప్రతిపదార్థం: ఉరంబును= రొమ్మూ; మెడయును= మెడా; ఇరుకాలన్‌= రెండు కాళ్ళుతో; (త్రొక్కినన్‌= త్రొక్కగా; త్రోచియున్‌= 
(వాడు) గెంటీ; దైన్యంబు+తోయన్‌= దీనత్వం తోచేటట్టు; గోళ్ళన్‌= గోళ్ళతో; గీజియున్‌= రక్కీ; నిస్తరింపన్‌+లేక= నెట్టలేక; 
ఎలుంగు= కంఠస్వరం; వెడలక+ఉన్నన్‌= పెగలకుంటే; ఎట్టకేలకున్‌= చివరకి; మాట; వెడవెడ= కొద్దికొద్దిగా; ఎణుంగన్‌+వచ్చు= 
తెజంగునన్‌= తెలిసేటట్టు; పాంచాలవరుండు= పాంచాలరాజు - ధృష్టద్యుమ్నుడు; ఆ+మహీసుర వరునకున్‌= ఆ బ్రాహ్మణ 
ఢ్రేష్టుడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: రొమ్మూ, మెడా రెండు కాళ్ళతో (త్రొక్కగా, వాడు గెంటీ, దైన్యంతో గోళ్ళతో గీరీ నెట్టలేక, కంఠస్వరం 
పైకి రాకుంటే, చివరకు మాట కొంచెం తెలిసేటట్టు ధృష్టద్యుమ్నుడు ఆ బ్రాహ్మణోత్తముడితో ఈ విధంగా అన్నాడు. 


క. 'గురుపుత్ర! శస్త్ర నిహతిం । బొరిపుచ్చుము; తడయ నేల? పుణ్యగతికిం జె 
చఛ్రైరం బోవునట్లు సేయుట । పరికింపంగ మేలకాదె పగతురకైనన్‌?' 154 


ప్రతిపదార్థం: గురుపుత్ర= అశృత్తామా!; శస్త్ర నిహతిన్‌= శస్తముల దెబ్బచే; పొరిపుచ్చుము= చంపుము; తడయన్‌+ఏల?= 
ఆలస్యం ఎందుకూ?; పరికింపంగన్‌= చూడగా; పగతురకున్‌+ఐనన్‌= శృత్రువులకైనా; పుణ్య గతికిన్‌= ఉత్తమ గతికి; చెచ్చెరన్‌= 
శీఘ్రంగా; పోవు+అట్టు= పోయేటట్టు; చేయుట; మేలు+అ+కాదె!= మంచిదే కదా! 


తాత్సర్యం: 'అశృత్తామా! శస్తంతో కొట్టి చంపుము. ఆలస్యం ఎందుకూ? విచారించగా శత్రువులకైనా ఉత్తమ గతికి 
వెంటనే పోయేటట్లు చేయటం మంచిదేకదా!' 


వ. అనిన విని యశ్వత్చామ యతని మొగంబు చూచి. 155 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; అశృత్తామ; అతని మొగంబు= అతడి ముఖం; చూచి. 
తాత్సర్యం: అనగా విని అశ్వత్థామ అతడి ముఖం చూచి. 


క. “వినుము గురుద్రోహికి గ । ల్గునె యుత్తమ గతి? నితాంత కుత్సితభంగిం 
దునిమితివి నీవు గురు; నే । నను దుర్విధకరణమున నినుం దెగ€ జూతున్‌.” 156 
ప్రతిపదార్థం: వినుము; గురుద్రోహికిన్‌= గురువుకు ద్రోహం చేసిన వాడికి- గురుహంతకు; ఉత్తమగతి= సద్గతి; కల్లునె?= 


కలుగుతుందా?; నీవు; గురున్‌; నితాంత కుత్సిత భంగిన్‌= అత్యంతం నింద్యమైన పద్దతిలో; తునిమితివి= చంపావు; నేనును; 
నినున్‌; దుర్ప్విధ కరణమునన్‌= దుర్మార్గపు చేతతో; తెగన్‌+చూతున్‌= చంపజూస్తాను. 


తాత్సర్యం: “వినుము. గురువుకు (ద్రోహం చేసినవాడికి సద్గతి లభిస్తుందా? నీవు గురువును అత్యంత నింద్యమైన 
మార్గంలో చంపావు. నేను కూడా నిన్ను దుర్మార్గంగానే చంపజూస్తాను. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం; ఇందులో 'గురుద్రోహికిం గల్లునె యుత్తమగతి?” అనే సామాన్యాంశం, “నితాంత కుత్సిత 
భంగిం దునిమితివి నీవు గురు అని విశేషాంశంచేత సమర్థించబడుతున్నది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


ఆ. అనుచు. బెలుచ నొంప నచ్చటి జనములు । గలంగి యపుడు మేలుకాంచి చూచి 
భయము దోప గడింది బలుగాముగా దమ | యుల్లముల. దలంచి యొదిగియుండ. 157 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుచున్‌; పెలుచన్‌= అధికంగా; నొంపన్‌= బాధించగా; అచ్చటి జనములు= అక్కడున్న జనులు; కలంగి= 
కలత చెంది; అపుడు; మేలుకాంచి= నిద్రలేచి; చూచి; భయము+తోధన్‌= భయం కలుగగా; కడి(ది - బలు - గాముగాన్‌= 
క్రూరుడైన గొప్ప పిశాచంగా; తమ+ఉల్లములన్‌= తమ మనస్సులలో; తలంచి; ఒదింగి+ఉండన్‌= తప్పుకుని ఉండగా. 


తాత్సర్యం: అంటూ మిక్కిలి బాధించగా అక్కడి జనులు కలతచెంది అప్పుడు మేలుకొని చూచి, భయంతో 
క్రూరుడైన మేటి రాక్షసుడని మనస్సులలో భావించి తొలగగా. 


అశ్వత్తాను నిద్రాపరవశుండగు ధృష్టద్యుమ్నుం జంపుట (సం. 10-8-21) 


ఉ. కాలను గేలనుం జదిపి గంధకరిం దెగటార్డు సింహముం 
బోలుచు. బేర్షి యాద్రుపద భూపసుతున్‌ సమయించె వేదనన్‌ 
జోలంగ రోజంగాం బలుమటుం బొరలంబడి లాలగ్రక్కన 
వ్వాలుమగండు ప్రాక్సరిభవంబు( దలంచుచు. గ్రౌర్యధుర్యుడై. 158 


ప్రతిపదార్థం: ఆ+వాలు మగండు= ఆ గొప్పవీరుడు - అశృత్తామ; గంధకరిన్‌= మదగజాన్ని; తెగటార్చు= చంపే; సింహమున్‌+ 
పోలుచున్‌= సింహాన్ని పోలుతూ; పేర్చి= విజృంభించి; ప్రాకృరిభవంబున్‌= పూర్వపు పరాభవాన్ని; తలంచుచున్‌= తలచుకుంటూ; 
క్రార్యధుర్యుండు+ఐ= (క్రూరత్వపు భారం వహించినవాడయి- అధికకోపం గలవాడై; వేదనన్‌= బాధతో; జోలంగన్‌= బాధతో 
అరుస్తూండగా; రో(జంగాన్‌= ఆయాసపడుతూండగా; పలుమటున్‌= చాలాసార్లు; పొరలంబడి= దొర్లి; లాల క్రక్కన్‌= చొంగ 
కార్చగా; ఆ (ద్రుపద భూపసుతున్‌= ఆ ద్రుపదరాజు కొడుకును - ధృష్టద్యుమ్నుడిని; కాలను+కేలనున్‌= కాలుతోనూ, 
చేతితోనూ, చదిపి= చితుకగొట్టి; సమయించెన్‌= చంపాడు. 


తాత్సర్యం: ఆ వీరశ్రేష్టుడైన అశ్వత్థామ మదగజాన్ని చంపే సింహాన్ని పోలుతూ, విజృంభించి, పూర్వపు పరాభవాన్ని 
తలచుకొంటూ, అధిక కోపంతో ఆ ధృష్టద్యుమ్నుడిని బాధతో అరుస్తూ అతడు ఆయాసపడుతూండగా, మాటిమాటికి 
దొర్లి చొంగ కార్భగా, కాలుతోనూ, చేతితోనూ చితకగొట్టి చంపాడు. 


విశేషం: అలం: ఉపమ. 'గంధకరిం దెగటార్సు సింహముం బోలుచు” - అశృత్తామను సింహంతోనూ, ధృష్టద్యుమ్నుడిని 
గంధకరితోనూ పోల్చి ఉపమేయోపమానాలకు రమణీయమైన సాదృశ్యం చెప్పబడింది కాబట్టి, ఇక్కడ అలంకారం ఉపమ. 
తెగటార్భటం సామాన్యధర్మం. పోలుచున్‌ - ఉపమావాచకం. నాలుగంశాలూ ఉన్నాయి కనుక ఇది పూర్ణోపమ. 


5 ఆజ్‌ వాలి 


వష్టంభోజ్ఞ్వలు(డును సం । హృష్టాత్ముడు నగుచు వింట నిడియె గుణంబున్‌. 159 


క ధృష్టద్యుమ్నుని నిట్లతి । కష్టవిధిప్రాప్తమరణు( గావించి మహా 


ప్రతిపదార్థం: ఇట్లు; ధృష్టద్యుమ్నునిన్‌; అతి కష్ట విధి ప్రాప్త మరణున్‌= మిక్కిలి బాధాకరమైన విధానంచేత పొందబడిన చావు 
గలవాడిని; కావించి= చేసి; మహా+అవష్టంభ+ఉజ్ఞ్యలు(డును= గొప్ప గర్వంతో (ప్రకాశించేవాడునూ; సంహృష్ట+ఆత్ముండున్‌= 
సంతోషించిన మనస్సు గలవాడునూ; అగుచున్‌; గుణంబున్‌= అల్లెత్రాటిని; వింటన్‌= వింటియందు; ఇడియెన్‌= అమర్చాడు. 
తాత్సర్యం: ఈ విధంగా ధృష్టద్యుమ్నుడిని మిక్కిలి బాధాకరమైన విధానంచేత చంపి, ఎంతో గర్వంతో (ప్రకాశిస్తూ, 
మనస్సులో సంతోషిస్తూ అల్లెత్రాడు వింటికి అమర్చాడు. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 429 
వ. ఇట్లు సజ్యం బయిన చాపంబు ముష్టి నమర్షి యాచార్యనందనుండు. 160 


ప్రతిపదార్థం: ఇట్లు; సజ్యంబు+అయిన= అల్లెత్రాటితో కూడుకొన్న; చాపంబున్‌= వింటిని; ముష్టిన్‌= పిడికిట్లో; అమర్చి= 
ఇ రకు! ౧M? యు ag] 
ఉంచి; ఆచార్య నందనుండు= గురుపుత్రుడు - అశృత్తామ. 


తాత్సర్యం: ఈ విధంగా అల్లైెత్రాడు బిగించిన వింటిని పిడికిలితో పట్టుకొని అశ్వత్తామ. 


ఆ. చప్పరంబు వెడలి చనుదెంచి యల్లని | నగవు నెజయ సూతు మొగమునందు(C 
జూడ్కి వొలయ రత్నసుందరం బగు నిజ | స్యందనంబు పైకి. జనియె నధిప! 161 


ప్రతిపదార్థం: అధిప!= ధృతరాట్టా!; చప్పరంబున్‌= గుడారంలోనుండి; వెడలి; చనుదెంచి= వచ్చి; అల్లని నగవు= చిరునవ్వు; 
నెజయన్‌= వెలయగా; సూతు-మొగమునందున్‌= సారథిముఖంపై; చూడ్కి= చూపు; పొలయన్‌= (ప్రసరించగా; రత్న సుందరంబు+ 
అగు= మణులచేత అందమైన; నిజ స్యందనంబు పైకిన్‌= తనదైన రథంమీదికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ధృతరాష్టా! గుడారంలోనుండి బయటికి వచ్చి చిరునవ్వు నవ్వుతూ, సారథి ముఖంవైపు చూస్తూ, 
మణులచేత మనోహరమైన తన రథం మీదికి వెళ్ళాడు. 


మ. అదరం బిమ్మెయి నెక్కి యుబ్బి, శిబిరం బాప్రొద్ద నిశ్శేషతం 
వక ౧] 
బొరయం జేయుకుతూహలంబు మది నుప్పాంగన్‌, లసన్నేమి ని 
ష్టుర నాదంబు ప్రమోదముం బెనుప రక్షోభూతచిత్తంబులం 
బరవీరావలి యిండ్ల కందవ లెడం బాటించుచుం బోయినన్‌. 162 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; అదరంబు= రథం; ఎక్కి; ఉబ్బి= సంతోషించి; ఆ ప్రొద్దు= ఆ వేళే; శిబిరంబు= 
స్కంధావారం; నిళ్ళేషతన్‌= మిగలకపోవటం; పొరయన్‌+చేయు= పొందించే, కుతూహలంబు= వేడుక; మదిన్‌= మనస్సులో; 
ఉప్పొంగన్‌= అధికం కాగా; లసత్‌+నేమి నిష్ట్ణరనాదంబు= (ప్రకాశించే రథచక్రాల పట్టాలయొక్క పరుషమైన ధ్వని; రక్షోభూత 
చిత్తంబులన్‌= రాక్షసుల, పిశాచాల మనసుల్లో; ప్రమోదమున్‌= సంతోషాన్ని; పెనుపన్‌= వృద్ది పొందించగా; పరవీర+ఆవలి= 
శత్రువీరుల వరుసయొక్క; ఇండ్ల కందువలు= ఇళ్ళ జాడలు; ఎడన్‌= హృదయంలో; పాటించుచున్‌= తెలిసికొంటూ; 
పోయినన్‌= పోగా. 


తాత్పర్యం: ఈ విధంగా రథ మెక్కి సంతోషించి, ఆవేళే శిబిరం మొత్తం తుడిచిపెట్టేయాలనే కోరిక ఎక్కువకాగా, 
రథచక్రాల పట్టాల పరుషధ్యని రాక్షసుల, పిశాచాల మనసులలో సంతోషాన్ని వృద్ది పొందించగా, శత్రువీరుల ఇళ్ళ 
జాడలు మనస్సులో గుర్తు చేసికొంటూ వెళ్ళగా. 


తే.  పీనుగై యున్న పాంచాలసూను( జూచి । రక్షకులును, దదీయ పురంధ్రులును స 
మగ్ర శోకాంధకార నిమగ్నచిత్త । వృత్తులై యేడ్డి రెలుంగులు మిన్నుముట్ట. 163 


ప్రతిపదార్థం: పీనుంగు+ఐ= శవమై; ఉన్న; పాంచాల సూనున్‌= పాంచాల రాజు కొడుకును - ధృష్టద్యుమ్నుడిని; చూచి; 
రక్షకులును= కాపలావాళ్ళూ; తదీయ పురంధ్రులును= వారి ఆడవాళ్ళూ; సమగ(గ్ర= సంపూర్ణమైన; శోక+అంధకార= దుఃఖ 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనే చీకటిలో; నిమగ్న= మునిగిన; చిత్త వృత్తులు+ఐ= మనస్సుల వర్తనం కలవారై; ఎలుంగులు= కంఠధ్వనులు; మిన్ను 
ముట్టన్‌= ఆకాశాన్ని అంటగా; ఏడ్చిరి. 
అ 


తాత్సర్యం: శవమై పోయిన ధృష్టద్యుమ్నుడిని చూచి కాపలాదారులూ, వారి ఆడువారూ సంపూర్ణ దుఃఖాంధకారంలో 
మునిగిపోయిన మనస్సులు కలిగి, కంఠధ్వనులు మిన్నుముట్టేటట్టు ఏడ్చారు. 
యు యు 


క ఆ కలకలమున మేల్మని | యా కెల(కుల యిండ్ల రాజు లది యే మనుచున్‌ 
వే కదియం గని యా జను । లాకులరవ మెసంగ నిట్టు లనిరి నరేంద్రా! 164 
ప్రతిపదార్థం: నర+ఇం॥ద్రా!= ధృతరాష్ట్ర మహారాజా! ఆ కలకలమునన్‌= ఆ పెద్దమైోంతచేత; మేల్కని= మేలుకొని; ఆ కెలం 


కుల ఇండ్ల రాజులు= ఆ (ప్రక్క ఇళ్ళల్లోని రాజులు; అది; ఏమి; అనుచున్‌; వే= శీఘ్రంగా; కదియన్‌= సమీపించగా; కని= 
చూచి; ఆ జనులు; ఆకులరవము= కలగిన ధ్వని; ఎసణగన్‌= అతిశయించగా; ఇట్టులు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: రాజా! ధృతరా[ష్ట్రా! ఆ పెనుమోతకు మేలుకొని ఆ (ప్రక్క ఇళ్ళల్లోని రాజులు అదేమిటంటూ వడివడిగా 
సమీపించగా చూచి అక్కడి జనులు రోదనధ్వని అతిశయించగా ఈ విధంగా అన్నారు. 


క. 'రక్కసు(డో, మానిసియో । నిక్క మెటుంగము; వధించె నృపసూనుని వీ 
డొక్కరు€ డుదగ్రు(డై, రథ । మెక్కి యరిగెడున్‌; దురాత్ము నెయిదుండు కడంకన్‌.” 165 


ప్రతిపదార్థం: రక్కసుండో= రాక్షసుడో; మానిసియో= మనుష్యుడో; నిక్కము+ఎణుంగము= నిజం ఎరగం; వీండు+ఒక్కరుండు= 
వీడొక్కడూ; ఉద్రగుండు+ఐ= భయంకరుడై; నృప సూనునిన్‌= రాజపుత్రుడిని-ధృష్టద్యుమ్నుడిని; వధించెన్‌= చంపాడు; 
రథము+ఎక్కి; అరిగెడున్‌= వెళ్ళిపోతున్నాడు; దురాత్మున్‌= దుర్మార్గుడిని; కడంకన్‌= పూనికతో; ఎయిదు(డు= వెంబడించండి. 


తాత్సర్యం: 'రాక్షసుడో, మనుష్యుడో మాకు నిజం తెలవదు. వీడు ఒక్కడూ భయంకరుడై ధృష్టద్యుమ్నుడిని 
చంపాడు. రథం ఎక్కి పోతున్నాడు. దుర్మార్గుడిని ప్రయత్నంతో వెంబడించండి.” 


వ. అనిన విని యన్నరపతులు తల లెత్తి చూచి 'పోనీక పొదువుం' డనుచు సపరివారంబుగా నడరి 
యశ్వత్థామం బొదివిన నుద్దామప్రకారంబునం దిరిగి మూంపులు పెరుగ గొనయంబు సారించి. 166 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+నరపతులు= ఆ రాజులు; తలలు+ఎత్తి; చూచి; పోనీక పొదువుండు= వెళ్ళకుండా 
పట్టుకొనండి; అనుచున్‌= అంటూ; సపరివారంబుగాన్‌= పరివార సహితంగా; అడరి= విజృంభించి; అశ్యృత్తామన్‌= అశ్వత్థామను; 
పొదివినన్‌= పట్టుకోగా; ఉద్దామ (ప్రకారంబునన్‌= భయంకరమైన రీతిలో; తిరిగి= మరలి; మూషపులు= భుజాలు; పెరుంన్‌= 
పొంగగా; గొనయంబు= వింటిత్రాడు; సారించి= లాగి. 


తాత్సర్యం: అనగా విని ఆ రాజులు తలలు పైకెత్తి చూచి వెళ్ళకుండా పట్టుకోండి” అంటూ పరివార సమేతంగా 
విజృంభించి అశ్యత్తామని పట్టుకోగా అతడు భయంకరమైన విధంగా మరలి భుజాలు పొంగగా వింటినారి సారించి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 431 


మ. ఖరనారాచపరంపరా విహరణ క్రౌర్యంబునన్‌ శాత ని 
ష్టుర భల్ల ప్రవిసారదారుణతర క్షోణీశులం, దద్దలో 
త్మరముం గేలియవోలె గీటడంచె దోర్గర్వం బఖర్వంబుగా 
వెరవుం జేవయు భూతముల్‌ వొగడ నవ్వీరుండు ధీరోద్ధతిన్‌. 167 


ప్రతిపదార్థం: ఆ+వీరుండు= ఆ వీరుడైన అశ్వత్థామ; ధీర+ఉద్దతిన్‌= గంభీరమైన గర్వంతో; ఖర= వాడియెన; నారాచ= 
బాణాలయొక్క; పరంపరా= వరుసయొక్క; విహరణ= తొలగించటంలోని; క్రార్యంబునన్‌= [క్రూరత్వంతో; దోస్‌()+గర్వంబు= 
భుజబలగర్వం; అఖర్వంబు+కాన్‌= అతిశయించగా; వెరవున్‌= ఉపాయమూ; చేవయున్‌= బలమూ; భూతముల్‌= పిశాచాలు; 
పొగడన్‌= కొనియాడగా; శాత= వాడివీ; నిష్ణుర= పరుషమైనవీ(అయిన); భల్ల= అ(స్రాలయొక్క; (ప్రవిసార= విశేష ప్రసారంచేత; 
దారుణతర= మిక్కిలి భయంకరులైన; క్షోణీ+-ఈశులన్‌= భూపతులనూ; తద్‌+భట+ఉత్కరమున్‌= వాళ్ళ వీరుల సమూహాన్నీ; 
కేలి+అ+పోలెన్‌= ఆటే అనేటట్టు; గీటండచెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ఆ వీరుడైన అశ్వత్థామ ధీరోద్దతుడై వాడిబాణాల పరంపరను నివారించే క్రూరత్వంతో, తన భుజబలం 


అతిశయించగా, తన ఉపాయాన్నీ, చేవనూ పిశాచాలు కొనియాడగా, వాడివీ పరుషమైనవీ అయిన బాణాలను 
విశేషంగా ప్రయోగించే అతిభయంకరులైన రాజులనూ, వాళ్ళ భటసమూహాన్నీ చంపాడు. 


నిశేషం: అశ్వత్హామకు శత్రురాజులను చంపటం ఒక ఆట - వినోదం. భూతాలు పొగడటం, శత్రువులను చంపి అతడు 

తమకు విందు చేస్తాడు గదా అని. ధీరోద్దతిన్‌ - అశృత్తామ ధీరోద్దతుడే కాని ధీరోదాత్తుడు కాడని సూచన. 

వ. తదనంతరంబ యుత్తమౌజునిలోంగిలి చొచ్చికృపాణపాణియై యరదంబు డిగ్గి యరసికొని యతని 
యభ్యంతర మందిరంబు. బ్రవేశించి. 168 

ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాతనే; ఉత్తమౌజుని= ఉత్తమౌజుడియొక్క; లోంగిలి+చొచ్చి= ఇంట్లో (శిబిరం) 


ప్రవేశించి; కృపాణపాణి+ఐ= చేతితో కత్తి పుచ్చుకొని; అదరంబున్‌+డిగ్గి= రథం దిగి; అరసికొని= చూచికొని; అతని; 
అభ్యంతర మందిరంబున్‌= అంతఃపురగృహం; ప్రవేశించి. 


తాత్పర్యం: ఆ వెంటనే ఉత్తమౌజుడి గుడారంలో ప్రవేశించి కత్తి పుచ్చుకొని రథం దిగి చూచికొని అతడి అంతః 
పుర గృహంలోకి వెళ్ళి. 


రై 


అలికిడి మేల్మనునతని ధృష్టద్యుమ్ము( । బట్టిన క్రియ దలపట్టి యీడ్డి 
యాతని€ జంపిన యట్టులు పశుమర । ణాతి కౌతుకమున నవని బెట్టి 
చంప, నచ్చేరువ( జప్పరంబున శయ । నించు యుధామన్యు. డెటి(గి కడంగి 
చనుదెంచి రాక్షసు(డని తలంచియు. గొంకు । పెట్టక పెనుగద బెట్టు వ్రేయ 


ఆ. వ్రేటువడి చలింప కాటోపదీపితు( । డగుచు గురుతనూజుం డక్కునూరు 
నగ్రజన్ముంబోలె నుగ్రత వధియించె€ । గాని ఖడ్గలీల గలుగదయ్యె. 169 


ప్రతిపదార్థం: అలికిడిన్‌= చప్పుడుచేత; మేల్కను+అతనిన్‌= మేలుకొనే అతడిని - ఉత్తమౌజుడిని; ధృష్టద్యుమ్నున్‌; పట్టిన 
(క్రియన్‌= పట్టిన విధంగా; తలపట్టి+ ఈడ్సి= తలపట్టుకొని ఈడ్చి; ఆతనిన్‌= ధృష్టద్యుమ్నుడిని; చంపిన+అట్టులు= చంపిన 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధంగా; పశుమరణ+అతి కౌతుకమునన్‌= పశువుచావుపై గల గొప్ప వేడుకతో; అవనిన్‌= నేలమీద; పెట్టి; చంపన్‌= చంపగా; 
ఆ+చేరువన్‌= ఆ సమీపంలో; చప్పరంబునన్‌= గుడారంలో; శయనించు= పండుకొన్న; యుధామన్యుండు; ఎటింగి= తెలిసి; 
కడ(గి= పూని; చనుదెంచి= వచ్చి; రాక్షసుండు+అని; తలంచియున్‌= భావించీ; కొంకు పెట్టక= సంకోచించక; పెను గదన్‌= 
పెద్ద గదతో; బెట్టు వ్రేయన్‌= గట్టిగా కొట్టగా; (వ్రేటు+పడి= దెబ్బతిని; చలింపక= కదలక; ఆటోప దీపితుండు= విజృంభణంచేత 
ప్రకాశించినవాడు; అగుచున్‌= అవుతూ; గురు తనూజుండు= గురు పుత్రుడు అశృత్తామ; ఆ+కుమారున్‌= ఆ కుమారుడిని, 
యుధామన్యుడిని; అ(గ్రజన్మున్‌+పోలెన్‌= అన్న అయిన ఉత్తమౌజుడివలె; ఉ(గ్రతన్‌= భయంకరంగా; వధియించెన్‌= చంపాడు; 
కాని; ఖడ్గలీల= ఖడ్గవినోదం; కలుగదు+అయ్యెన్‌= కలగలేదు. 


తాత్సర్యం: అలికిడికి మేలుకొన్న ఆ ఉత్తమౌజుడిని ధృష్టద్యుమ్నుడిని పట్టుకున్నట్టుగానే తలపట్టి ఈడ్చి, అతడిని 
| యు యు ౧ యు 

చంపిన విధంగానే బలిపశువువలె చంపాలనే అత్యాసక్తితో నేలమీద పడవైచి చంపగా, అక్కడే గుడారంలో పరున్న 

యుధామన్యుడు తెలిసి పూని వచ్చి రాక్షసుడని భావించీ, సంకోచించక పెద్ద గదతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బ 

తినినా అశృత్తామ చలించక విజంభణంతో (ప్రకాశిస్తూ ఆ కుమారుడిని యుధామన్యుడిని - అన్న అయిన 

ఉత్తమౌజుడివలె క్రూరంగా చంపాడు. కాని, అతడికి ఖడ్గవినోదం కలగలేదు. 


వ. ఇట్లు ద్రుపదపుత్తుల నొక్కుమ్మడి నిరువుర గీటడంచి యబ్దలుమగండు. 170 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ద్రుపద పుత్రులన్‌= (ద్రుపదుడి కొడుకులను; ఒక్క+ఉమ్మడిన్‌= ఒక్కమాటుగా; 
ఇరువురన్‌= ఇద్దరినీ; గీటు+అడంచి= చంపి; ఆ+బలు+మగండు= ఆ మహావీరుడు. 


తాత్సర్యం: ఈ విధంగా దద్రుపదుడి కొడుకులను ఇద్దరినీ చంపి ఆ మహా వీరుడైన అశ్వత్థామ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శా. _ కాలాకారత. బేర్జి దోర్లసిత ఖడ్గస్పారసాంద్రప్రభా 
జాలం బొప్పంగ నిట్లు సొచ్చి లఘుసంచారంబు శోభిల్ల బాం 
చాల వ్రాతము గ్రీడమైం దునిమె రక్షశ్రేణి మాంసంబు6 గీ 
లాలంబుం గబళించి త్రావి మదలీలాలోలతం గ్రాల6గన్‌. 171 


ప్రతిపదార్థం: కాల+ఆకారతన్‌= యముడి రూపం వంటి రూపంతో; పేర్చి= విజృంభించి; దోస్‌()+లలిత= బాహువునందు 
(ప్రకాశించే; ఖడ్గ= కత్తియొక్క; స్ఫార= అధికమూ; సాం[ద్ర= దట్టమూ (అయిన); ప్రభా= కాంతులయొక్క; జాలంబు= 
సమూహం; ఒప్పంగన్‌; ఇట్టు= ఈ విధంగా; చొచ్చి= (ప్రవేశించి; లఘు సంచారంబు= వడిగల సంచారం; శోభిల్లన్‌= ఒప్పుగా; 
రక్షస్‌+శ్రేణి= రాక్షసుల సమూహం; మాంసంబున్‌; కీలాలంబున్‌= నెత్తురూ; కబళించి= తిని; త్రావి= (త్రాగి; మదలీలా 
లోలతన్‌= గర్వంయొక్క విలాసంపైగల అత్యాసక్తితో; క్రాలంగన్‌= ్రవర్తిల్లగా; పాంచాల వ్రాతమున్‌= పాంచాలుర సమూహాన్ని; 
కీడమైన్‌= లీలతో; తునిమెన్‌= చంపాడు. 


తాత్పర్యం: యముడి రీతిగా విజృంభించి, చేతిలోని కత్తియొక్క మిక్కిలి దట్టమైన కాంతుల సమూహం ఒప్పగా, 
ఈ విధంగా ప్రవేశించి, వడిగా సంచరిస్తూ, రాక్షసుల సమూహం మాంసం తినీ, రక్తం త్రాగీ, గర్వంతో (ప్రవర్తిల్లగా 
(అశ్వత్థామ) పాంచాల వీరుల సమూహాన్ని లీలగా చంపాడు. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 433 


విశేషం: 'కాలాకారతన్‌ - ఇక్కడ ఆకార శబ్దాన్ని ఇవార్థకంగా భావించవచ్చును. అప్పుడు అలంకారం ఉపమ. “'మాంసంబు. 
గబళించి, కీలాలంబుం 'ద్రావి అని (క్రమాన్వయం. 


వ.  అట్టియెడ. 172 


తాత్పర్యం: అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో. 


శా. _ నిద్రాసక్తుని. గొంత మేల్మనిన వానిన్‌, సుప్రబుద్దాత్ముండై 
యుద్రేకంబును శౌర్యసారమును బాహూల్లాసముం జూప జం 
చద్రేఖం దిరమైనవాని( దను నుత్సాహోగ్రతం దాకి యు 
న్నిద్రస్వైర సముద్ధతిన్‌ మెజియువానిం దున్నె నేకాక్ళతిన్‌. 173 


ప్రతిపదార్థం: నిద్రా+సక్తునిన్‌= నిద్రావశుడినీ; కొంత మేల్కనినవానిన్‌= కొంచెం మేలుకున్నవాడినీ; సుప్రబుద్ద+ఆత్ము( 
డు+ఐ= బాగా మెలకువ వచ్చినవాడై; ఉద్రేకంబును= ఆవేశమూ; శౌర్య సారమును= పరా(క్రమోన్నతీ; బాహు+ఉల్లాసమున్‌= 
భుజబల (ప్రకాశాన్నీ; చూపన్‌= చూపించటానికి; చంచత్‌+రేఖన్‌= చలిస్తూన్న విలాసంతో; తిరము+ఐన వానిన్‌= నిలకడగల 
వాడినీ; తనున్‌= తనని; ఉత్సాహ+ఉ(గ్రతన్‌= ఉత్సాహాతిశయంతో; తా(కి= ఎదిరించి; ఉన్నిద్ర స్వైర సముద్దతిన్‌= జాగరూకమూ; 
స్వేచ్చగలదీ(అగు) విజృంభణంతో; మెజయు వానిన్‌= ్రకాశించేవాడినీ; ఏక+ఆకృతిన్‌= ఒక్కడూ; తున్మెన్‌= వధించాడు. 


తాత్సర్యం: నిద్రావశుడినీ, కొంచెం మేలుకొన్నవాడినీ, బాగా మేలుకొని ఆవేశంతో శౌర్యోన్నతినీ, భుజబల ప్రకాశాన్ని 
చూపాలని ఉబలాటపడుతూన్నవాడినీ, తనను అత్యుత్సాహంతో తాకి జాగరూకతతో ఇష్టం వచ్చినట్టు 
విజృంభించేవాడినీ అశ్యత్తామ ఒక్కడూ వధించాడు. 


వ. మఠియు నతండు. 174 


తాత్సర్యం: ఇంకా ఆ అశ్వత్చామ. 


అశ్వత్లాను కరితురంగంబులపై కుజణికి నణకుట (సం. 10-8-39) 


స్రగ్గర. తుండంబుల్‌ నుగ్గునుగ్గి తొరంగంగం జులుకం ద్రుంచుం గుంభస్టలంబు 

ల్ర్ఞండించున్‌ మౌక్తికంబు ల్లలయ6గ6 జెదరం, గాయముల్‌ ప్రేవుంబ్రోవుల్‌ 

చండంబుల్‌ సాంద్రరక్త స్రవమున బెరయన్‌ జాల్వడన్‌, వ్రేయు నిమ్మె 

శుండాలశ్రేశి మాయించుచు, వెలింగి, హయస్తోమశాలాగతుందై. 175 


ప్రతిపదార్థం: తుండంబుల్‌= తొండాలు; నుగ్గునుగ్గు+ఐ= ముక్కలు ముక్కలై; తొరు(గ(గన్‌= రాలగా; చులుకన్‌= సులభంగా; 
త్రుంచున్‌= ఖండిస్తాడు; మౌక్తికంబులు= ముత్యాలు; కలయంగన్‌= అంతటా; చెదరన్‌= ఇటూ అటూ పడగా; కుంభ 
స్థలంబుల్‌; ఖండించున్‌= (త్రుంచుతాడు; కాయముల్‌= శరీరాలు; పేవు(బ్రోవుల్‌= పేగుల రాశులు; చండంబుల్‌= తీవ్రమైనవి- 
భయంకరమైనవి; సాంద్ర రక్త (స్రవమునన్‌= దట్టమైన రక్షప్రవాహంతో; బెరయన్‌= కూడుకోగా; జాలు+పడన్‌= ప్రవహించగా; 
(వ్రేయున్‌= కొడతాడు; ఈ+మైన్‌= ఈ విధంగా; శుండాల శ్రేణిన్‌= ఏనుగుల వరసను; మాయించుచున్‌= చంపుతూ; 
వెలిగ్న= (ప్రకాశించి; హయస్ర్తోమ శాలా గతుండు+ఐ= గుర్రాల సమూహం ఉండే శాలలోకి వెళ్ళిన వాడై. 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తొండాలు ముక్కలు ముక్కలై రాలేటట్టు అనాయాసంగా ఖండించాడు. ముత్యాలు అంతటా 
చెదరిపడేటట్టు కుంభస్థలాలు పగలగొట్టాడు. శరీరాలూ, (పేగుల పోగులూ భయంకరాలై దట్టమైన రక్తప్రవాహంతో 
కూడి పారేటట్టు కొట్టాడు. ఈ రీతిగా ఏనుగుల గుంపును చంపుతూ ఒప్పి గుర్రాలశాలకు వెళ్ళి. 


విశేషం: (స్రగ్గరలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కొక్కపాదంలో మ,భ,ర,న,య,య,య అనే గణాలుంటాయి. 1-8-15 
అక్షరాలకు యతిమై(త్రి. ప్రాసనియమం ఉంటుంది. 


ఉ. కొన్నిటి పాదముల్‌ నటుకు(; గొన్నిటి మోరలు సెక్కు లీలమై 

గొన్నిటి కంఠముల్‌ దునుము(; గొన్నిటి వీపులు వ్రచ్చు నుబ్బునం 

గొన్నిటి సర్వగాత్రములు క్రూరవిచేష్టితవిక్రమంబు దో 

ప న్నుబుమాడు( బ్రౌధబలభాసితభూరిభుజావిహారు.దై. 176 
ప్రతిపదార్థం: ప్రాఢ= గొప్పదైన; బల= బలంచేత; భాసిత= (ప్రకాశించిన; భూరి= అధికమైన; భుజా= బాహువులయొక్క; 
విహారు(డు+ఐ= (క్రీడగలవాడయి; కొన్నిటి పాదముల్‌= కొన్ని గుర్రాల కాళ్ళు; నజుకున్‌= తెగగొట్టాడు; కొన్నిటి మోరలు= 
కొన్నింటి ముట్టెలు; లీలమైన్‌= విలాసంగా-అవలీలగా; చెక్కున్‌= చెక్కాడు; ఉబ్బునన్‌= సంతోషంతో; కొన్నిటి కంఠముల్‌= 
కొన్నిటి పీకలు; తునుమున్‌= ఖండించాడు; కొన్నిటి వీపులు; వ్రచ్చున్‌= చీరాడు; (క్రూర విచేష్టిత విక్రమంబు= భయంకరపు 
పనులు చేసే పరాక్రమం; తోయపన్‌= తోచేటట్టు కొన్నిటి సర్వ గాత్రములు= కొన్నిటి అన్ని అవయవాలూ; నుజుమాడున్‌= 
ముక్కలు చేశాడు. 


తాత్సర్యం: (అశృత్థామ) గొప్పబలంతో (ప్రకాశించే అధికబాహుబలంతో క్రీడిస్తూ కొన్ని గుర్రాల కాళ్ళు తెగగొట్టాడు. 
కొన్నింటి ముట్టెలు అనాయాసంగా చెక్కాడు. కొన్నిటి పీకలు సంతోషంతో ఖండించాడు. కొన్నిటి వీపులు చీరాడు. 
భయంకర పరాక్రమం తోచేటట్లు కొన్నిటి అవయవాలన్నీ ముక్కలు చేశాడు. 


విశేషం: ఇందులోని నణకు, చెక్కు, తునుము, (వ్రచ్చు, నుణుమాడు అనే తద్దర్మార్థక (క్రియలన్నీ భూతార్జకాలని (గ్రహించాలి. 
'నజుకున్‌= నరికెను, నరికాడు" - ఇత్యాదిగా (గ్రహించాలి. 


వ. _ ఇబ్బంగిం బీనుంగుపెంటలైన పాంచాలుర విడిదల వెడలి విజయోద్దాముండగు నశ్వత్థామ చల్లడము, దట్టి 
మొదలయిన పరికరంబులు పాటించియున్న గనపలో.గిళ్ళకుం జని, తొలుత దొరలం దునుముచుం 
బరిజన మాతంగ తురంగ మండలముల ముట్టి, విదళన వినోదంబులు సలుపుచు, నొక్కొక్కయెడ మార్తురు 
మేల్మని పన్ని మార్మొనిన, మారి మసంగినట్లు, మృత్యుదేవత గెరలిన చాడ్పున, జముండు నలిరేంగిన కరణిం 
గనుపుగొట్టి, కాలుకాలం బెనంగిన పీనుంగులను, గనక రత్నవలయంబుల( జెలువందు చేతులను, 
దునిసిపడిన కరికరంబులతో సరసమాడు చెలువునం జలనంబు నొందు చరణంబులను, నావులించు 
తలలను, వేదండ దంత ఖండంబులను, ఘోటక ముఖలేశంబులను, రథావయవ శకలంబులను, మడువులు 
గట్టు నెత్తురులను, గుప్పలు గొను కండలను, బెనంగొను ప్రేవులను, బెనుతిట్టలగు నెమ్ములను, 
మూర్తిమంతంబు లయినట్టి యద్దుతంబునకు, భయానకంబునకు, బీభత్సంబునకు, నన్నేల నలవగునట్లుగాం 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 435 


జేయుచు, జెలంగి చెలంగి మలంగి మలంగి తన కరవాల లీలలు భూతబేతాళంబులకు. బ్రీతి. బెనుప 
జతురంగంబులం బాటినను, బీటువోయినను మరలినను, దెరలినను, గలంగినను, దొలంగినను, 
దటిమినను, నఖిమినను, గిట్టినను, ముట్టినను, దాను వానిం బొదివి పొలియించుచు, బలువిడియు, 
నుబ్బును, వెరవును, బరుసందనంబు, నొక్కచందంబునంజెల్ల నందొక్కటినైనను దక్కనీక యంతకంతకు 
నెక్కుడగు కోపంబున నాటోపంబు దీపింప, వాదర( జిక్కిన యెముకతునుకలు గోఅదౌడల కైవడి గలిగి 
రుధిరానులేపనంబున నాభీలంబగు నసిపట్టిక ఘోరాకారయైన రాక్షసి పగతుర గీటడంగించుటకు6 దనకు 
దోడువచ్చిన తెజింగున మెజియ.. జేదిసైన్య సన్నివేశంబు లోనుగాంగల బలుచోట్ల గమలాకరంబు సొచ్చిన 
ఘనలులాయంబు రేఖయు(, గేలివనంబు( దటిసిన మత్తశుండాలంబు పోల్మియును, గాంతారంబు 
దరికొను దావపావకు విధంబును దోంప విహరించుచు, వలయుతలి రథం బెక్కుచు(, బాదచారియై 
విక్రమించుచు, వెరవు దొరకొననప్పుడు నగ్గలికమై బెరయ౦. బెనంగి రక్తంబున సిక్తింబైన శరీరంబు దారుణ 
ప్రకారంబున నుల్లసిల్ల. దన్ను సకల జనులు దానవుండని తలంప(, బెంపారు భీషణోద్దతిం బ్రవర్తిల్లు 
పరాక్రమక్రీడ నతిశయిల్లి, రాజమందిరంబు సొర నప్పళించుచు(, దద్ద్వారంబున కభిముఖుండై యరిగె 
నట్టియెడ. 177 


ప్రతిపదార్థం: -ఈశ+భంగిన్‌= ఈ విధంగా; పీనుంగు పెంటలు+ఐన; పాంచాలుర విడిదలన్‌= పాంచాలురున్న శిబిరం; వెడలి; 
విజయ+ఉద్దాముండు+అగు= గెలుపుచేత భయంకరుడైన అశ్యత్తామ; చల్లడము= లోపలిలాగు; దట్టి= కాసెకోక; మొదలు+అయిన 
పరికరంబులు= మున్నగు నడికట్టు; పాటించి= ధరించి; ఉన్న గనప లోంగిళ్ళకున్‌= మిగిలిన పెద్ద ఇళ్ళలోనికి; చని= వెళ్ళి; 
తొలుతన్‌= మొదట; దొరలన్‌= (ప్రభువులను; తునుముచున్‌= చంపుతూ; పరిజన మాతంగ తురంగ మండలంబులన్‌= 
బలగాన్నీ, ఏనుగుల గుర్రాల సమూహాలనూ; ముట్టి= తాకి; విదళన వినోదంబులు= ముక్కలు చేసే వేడుకలు; సలుపుచున్‌= 
చేస్తూ; ఒక్కొక్క+ఎడన్‌= ఒక్కోసారి; మార్తురు= శత్రువులు; మేల్కని= మేలుకొని; పన్ని= తలపడి; మార్కొనినన్‌= ఎదిరిస్తే; 
మారి మసంగిన+అట్టు= మిక్కిలి విజృంభించిన విధంగా; మృత్యుదేవత; కెరలిన చాడ్సునన్‌= చెలరేగిన రీతిని; జముండు= 
యముడు; నలిరేయగిన కరణిన్‌= విజృంభించిన తీరుగా; కనుపు+కొట్టి= సంహరించి; కాలు కాలన్‌+పెనంగిన పీనుంగులను= 
కాలు కాలితో పెనవేసికొన్న శవాలతోనూ; కనక రత్న వలయంబులన్‌= మణులు పొదిగిన బంగారపు మురుగులతో; చెలువు+ 
అందు చేతులను= ఒప్పే చేతులతోనూ; తునిసిపడిన= ముక్కలైపడ్డ; కరి కరంబులతోన్‌= ఏనుగులతొండాలతో; సరసము+ఆడు 
చెలువునన్‌= హాస్యమాడే రీతిగా; చలనంబున్‌+ఒందు చరణంబులను= కదలాడే కాళ్ళతోనూ; ఆవులించు తలలను= ఆవ 
లించే తలలతోనూ; వేదండ దంత ఖండంబులను= ఏనుగుల దంతాల ముక్కలతోనూ; ఘోటక ముఖ లేశంబులను= 
గుర్రాల ముఖాల ముక్కలతోనూ; రథ+అవయవ శకలంబులను= రథాల భాగాల ముక్కలతోనూ; మడువులు+కట్టు నెత్తు 
రులను= (ప్రవాహాలైన రక్తాలతోనూ; కుప్పలు+కొను కండలను= రాశులైన కండలతోనూ; పెనంగొను (పేవులను= ఒకదానితో 
ఒకటి పెనవేసికొన్న (ప్రేగులతోనూ; పెనుతిట్టలు+అగు ఎమ్ములను= పెద్ద గుట్టలైన ఎముకలతోనూ; మూర్తిమంతంబులు+ 
అయిన+అట్టి= రూపుదాల్చినట్టి; అద్భుతంబునకున్‌= అద్భుతరసానికీ; భయానకంబునకున్‌= భయానక రసానికీ; 
బీభత్సంబునకున్‌= బీభత్సరసానికీ; ఆ+నేల= ఆ ప్రదేశం; నెలవు+అగు+అట్లు+కాన్‌= స్థానం అయ్యేటట్లుగా; చేయుచున్‌= 
చేస్తూ; చెలంగి చెలంగి= మిక్కిలి విజృంభించి; మలంగి మలంగి= తిరిగి తిరిగీ; తన కరవాల లీలలు= తన ఖడ్గవిలాసాలు; 
భూత బేతాళంబులకున్‌= దయ్యాలకూ పిశాచాలకూ; పీతి= సంతోషం; పెనుపన్‌= పెంచగా; చతుర్‌(:)+ అంగంబులన్‌= 
రథాలూ, ఏనుగులూ, గుర్రాలూ, కాల్బంటులూ అనే నాలుగు విధాల సేనలనూ; పాజినను= పారిపోయినా; బీయు+పోయినను= 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెనుదీసినా; మరలినను= మరలిపోయినా; తెరలినను= జంకినా; కలంగినను= భయపడినా; తొలంగినను; తజిమినను= 
కవిసినా; అజీిమినను= ఎదుర్కొనినా; కిట్టినను= సమీపించినా; ముట్టినను= తాకినా; తాను; వానిన్‌= ఆ బలాలను; పొదివి= 
ఆక్రమించి; పొలియించుచున్‌= చంపుతూ; బలువిడియున్‌= పరా(క్రమమూ; ఉబ్బును= గర్వమూ; వెరవును= ఉపాయమూ; 
పరుసందనంబున్‌= కాఠిన్యమూ; ఒక్క చందంబునన్‌= ఒక్కలా; చెల్లన్‌= సాగగా; అందున్‌= ఆ బలాలలో; పొదివి= ఆ(క్ర 
మించి; పొలియించుచున్‌= చంపుతూ; బలువిడియున్‌= పరాక్రమమూ; ఉబ్బును= గర్వమూ; వెరవును= ఉపాయమూ; పరుస 
దనంబున్‌= కాఠిన్యమూ; ఒక్క చందంబునన్‌= ఒక్కలా; చెల్లన్‌= సాగగా; అందున్‌= ఆ బలాలలో; ఒక్కటిన్‌+ఐనను= 
ఏఒక్క దానినీకూడా; తక్కనీక= మిగలనివ్వక; అంతకంతకున్‌= క్రమ (క్రమంగా; ఎక్కుడు+అగు= అధికమయ్యే; కోపంబునన్‌= 
కోపంతో; ఆటోపంబు= గర్వం; దీపింపన్‌= (ప్రకాశించగా; వాదరన్‌= కత్తి అంచున; చిక్కిన= తగులుకున్న ఎముక; తునుకలు= 
(ఎముకల) ముక్కలు; కోటు దౌడల కైవడి= కోరలు గల దౌడల విధం; కలిగి; రుధిర+ అనులేపనంబునన్‌= నెత్తురు పూతచే; 
ఆభీలంబు+అగు= భయంకరమైన; అసిపట్టిక= కత్తి; ఘోర+ఆకార+ఐన+రాక్షసి= భయంకరరూపంగల రాక్షసి; పగతురన్‌= 
శత్రువులను; గీటడంగించుటకున్‌= చంపటానికి; తనకున్‌; తోడువచ్చిన తెణంగునన్‌= సాయపడటానికి వచ్చినట్టుగా; మెజయన్‌= 
ప్రకాశించగా; చేది సైన్య సన్నివేశంబు లోనుగాన్‌ కల= చేదిదేశపు సైన్యం గుడారం మొదలుగా గల; పలుచోట్లన్‌= అనేక 
ప్రదేశాలలో; కమలాకరంబు= సరస్సు; చొచ్చిన= (ప్రవేశించిన; ఘన లులాయంబు రేఖయున్‌= పెద్ద దున్నపోతు విధమూ; 
కేలివనంబున్‌= ఉద్యానవనాన్ని; తజిసిన= ప్రవేశించిన; మత్తశుండాలంబు+పోల్కియును= మదించిన ఏనుగు విధమూ; 
కాంతారంబున్‌= అడవిని; దరికొను= కాల్చే; దావ పావకు విధంబును= కార్చిచ్చు విధమూ; తోంపన్‌= స్ఫురించగా; 
విహరించుచున్‌= సంచరిస్తూ; వలయు తణిన్‌= అవసరమయినప్పుడు; రథం+ఎక్కుచున్‌= రథం ఎక్కుతూ; పాదచారి+ఐ= 
నడుస్తూ; విక్రమించుచున్‌= పరా(క్రమిస్తూ; వెరవు దొరకొనన్‌= ఉపాయం లభించగా, వీలు చిక్కగా; అప్పుడు= ఆ సమయంలో; 
అగ్గలికమైన్‌= విజృంభణంతో; బెరయన్‌= ఒప్పి; పెనంగి= యుద్దంచేసి; పగతుర రక్తంబునన్‌= శత్రువుల నెత్తుటితో; 
సిక్తంబు+ఐన= తడిసిన; శరీరంబు; దారుణ ్రకారంబునన్‌= భయంకరమైన రీతిగా; ఉల్లసిల్లన్‌= ప్రకాశించగా; తన్నున్‌= 
తనను; సకల జనులున్‌= అందరూ; దానవుండు+అని= రాక్షసుడని; తలంపన్‌= భావించగా; పెంపారు= అతిశయించే; 
భీషణ+ఉద్ధతి= భయంకరమైన గర్వంతో; |ప్రవర్తిల్లు= ఉండు, సాగు; పరాక్రమ |క్రీడన్‌= విక్రమ లీలతో; అతిశయిల్లి= మించి; 
రాజమందిరంబు= రాజభవనం; చొరన్‌= (ప్రవేశించటానికి; అప్పళించుచున్‌= ఉత్సహిస్తూ; తద్‌+ద్వారంబునకున్‌= దాని 
ద్వారానికి; అభిముఖుండు+ఐ= ఎదురై; అరిగెన్‌= వెళ్ళాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: ఈ విధంగా పీనుగుపెంట అయిన పాంచాల వీరుల శిబిరంలోనుండి వచ్చి జయ గర్వితుడైన 
అశ్వత్హామ చల్లడమూ, కాసెకోకా ధరించి మిగిలిన పెద్ద శిబిరాలలోకి వెళ్ళి మొదట ప్రభువులను చంపి, తరువాత 
పరిజనులనూ ఏనుగుల, గుర్రాల సమూహాలనూ తాకి ముక్కలుగా చేస్తూ, ఒక్కోసారి శత్రువులు మేలుకొని 
తలపడితే మిక్కిలి విజృంభించి మృత్యుదేవత చెలరేగిన విధంగా, యముడు విజృంభించిన రీతిగా వాళ్ళను 
సంహరించి, కాలు కాలితో పెనువేసుకున్న శవాలతోనూ, ముక్కలై పడిన ఏనుగు తొండాలతో సరసమాడే రీతిగా 
కదలాడే కాళ్ళతోనూ, ఆవులించే తలలతోనూ, ఏనుగుదంతాల ముక్కలతోనూ, గుర్రాల ముఖాల శకలాలతోనూ, 
రథభాగాల ముక్కలతోనూ, మడుగులు కట్టే నెత్తురుతోనూ, రాశులైన కండలతోనూ, ఒండొంటితో పెనవేసికొనిపోయిన 
(ప్రేగులతోనూ, పెద్ద గుట్టలయిన ఎముకలతోనూ, రూపుతాల్చిన అద్భుత భయానక బీభత్స రసాలకు ఆ ప్రదేశం 
స్థానమయ్యేటట్లు చేస్తూ, మిక్కిలి విజృంభించీ, తిరిగి తిరిగీ, తన ఖడ్గ విలాసాలు భూతబేతాళాలకు ప్రీతి 
పెంచుతూండగా, చతురంగబలాలను, పారిపోయినా, వెనుదీసినా, మరలిపోయినా, జంకినా, కలగినా, తొలగినా, 
కవిసినా, మార్కొన్నా, సమీపించినా, తాకినా, ఆ|(క్రమించి చంపుతూ, పరా[క్రమమూ, గర్వమూ, ఉపాయమూ, కారిన్యమూ 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 437 


ఒక్కటై సాగగా, ఆ బలాలలో ఏ ఒక్క దానినీ మిగలనివ్వక, పోను పోను ఎక్కువయ్యే కోపంతో (ప్రకాశించగా, 
అంచుకు అంటుకొన్న ఎముకల ముక్కలు కోరల దౌడలలో ఉండి, నెత్తురు పూతచే భయంకరమైన కత్తి శత్రువులను 
చంపటంలో తనకు తోడు పడటానికి వచ్చిన భయంకరాకార అయిన రాక్షసివలె ప్రకాశించగా, చేదిసైన్యం ఉన్న 
గుడారం మొదలుకొని పెక్కుచోట్ల సరస్సులో ప్రవేశించిన పెనుదున్నపోతువలె, ఉద్యానవనం ప్రవేశించిన మత్తేభం 
వలె, అడవిని కాల్చే కార్చిచ్చువలె విహరిస్తూ, అవసరమయినప్పుడు రథం ఎక్కీ, నడిచీ, పరా(క్రమిస్తూ, వీలు 
చిక్కినప్పుడు విజృంభిస్తూ యుద్దం చేసి శత్రువులనెత్తురుతో తడిసిన శరీరం భయంకరంగా ప్రకాశించగా, తనను 
అందరూ రాక్షసుడని భావించగా, అతిశయించే భయంకరౌద్దత్యంతో సాగే విక్రమక్రీడతో మించి, రాజభవనం 
ప్రవేశించటానికి ఉత్సహిస్తూ, దాని ద్వారంవైపు వెళ్ళాడు. ఆ సమయంలో. 


విశేషం: అలం: ఉత్రేక్ష ఉపమ, (భ్రాంతిమంతం. “మృత్యు దేవత గెరలిన చాడ్సుని, 'జముండు నలిరేంగిన కరణి'- 
అలంకారాలు ఉత్రేక్షలు. 'తునిసి పడిన కరి కరంబులతో సరసమాడు చెలువునం జలనంబు నొందు చరణంబులను” - 
అలంకారం ఉటత్రేక్ష. 'వాదరం జిక్కిన యెముక తునుకలు గోజదౌడలకైవడి గలిగి'- అలంకారం ఉపమ. 'అసిపట్టిక 
ఘోరాకారయైెన రాక్షసి పగతుర గీటడంగించుటకు. దనకు దోడు వచ్చిన తెజంగున మెజయి - అలంకారం ఉత్రేక్ష. 
'కమలాకరంబు సొచ్చిన ఘన లులాయంబు రేఖయు6 గేలివనంబు( దజీసిన మత్త శుండాలంబు పోల్కియును, గాంతారంబు 
దరికొను దావపావకు విధంబును దోయపి- మూడూ మూడు ఉపమలు. “తన్ను సకల జనులు దానవుండని తలంపి 


అలంకారం (భ్రాంతిమంతం. 


సీ కలయంగ వీడుమేల్మని యమ్మహావీరు( । డొక్కడ మెల(గుటయు, నతండు 
దొలుత ధృష్టద్యుమ్ను! ద్రుంచి తద్దంధు సం । తతి గీటడంచి యోధదంతితురగ 
చయముల నెల్లను సమయంగC౯ జూచుచు | రాకయుం గర్భ పరంపరావ 
గతమున సన్నాహగాఢమై యెక్కడె | క్నడయని కడంగి శిఖండి ద్రౌప 


తే. దేయులును దాను( బన్ని యుద్వృత్త శౌర్య | మాన తుంగ ప్రభద్రక మాత్స్య తతులు 
తోడ బలువిడి. దటుమంగ ద్రోణ తనయు । ముట్టి శస్తాస్తచయముల ముంచుటయును. 178 


ప్రతిపదార్థం: వీడు= శిబిరం; కలయంగన్‌= అంతటా; మేల్కని= మేలుకుని; ఆ+మహావీరుండు= ఆ గొప్పవీరుడు - 
అశృత్తామ; ఒక్కండు+అ= ఒక్కడే; మెలగుటయున్‌= సంచరించటమూ; అతండు; తొలుతన్‌= మొదట; ధృష్టద్యుమ్నున్‌; 
త్రుంచి= చంపి; తద్‌+బంధు సంతతిన్‌= ఆతడి చుట్టాలసమూహాన్ని; గీటు+అడంచి= చంపి; యోధ దంతి తురగ 
చయములన్‌+ఎల్లను= వీరుల, ఏనుగుల, గుర్రాల-సమూహాలన్నిటినీ; సమయంగన్‌+చూచుచున్‌ రాకయున్‌= చంపుతూ 
రావటమూ; కర్ణ పరంపరా+అవగతమునన్‌= వినికి వరుసచే తెలియటంచేత; సన్నాహగాఢము+ఐ= యుద్ద ప్రయత్నంలో 
మునిగినదయి; ఎక్కడ+ఎక్కడ+అని; కడంగి= పూని; శిఖండి; (ద్రౌపదేయులును= ద్రౌపది కొడుకులూ; తానున్‌; పన్ని= 
వ్యూహంగా ఏర్పడి; ఉద్య్భుత్త శౌర్యమాన తుంగ ప్రభద్రక మాత్స్యతతులు= అధికమైన పరాక్రమంచేతా, పౌరుషంచేతా, 
ఉగ్రులైన ప్రభద్రకుల, మాత్స్యుల సమూహాలు; తోడన్‌= కూడా; బలువిడిన్‌= పరాక్రమంతో; తణుమంగన్‌= తరమగా; ద్రోణ 
తనయున్‌= అశ్వత్థామను; ముట్టి= తాకి; శస్ర+అ(స్త్ర చయములన్‌= శస్తాల, అ(స్రాల సమూహాలతో; ముంచుటయును= 
ముంచగా. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: శిబిరం అంతా మేలుకొని, ఆ మహావీరుడైన అశ్వత్థామ ఒక్కడే సంచరించటమూ, అతడు మొదట 
ధృష్టద్యుమ్నుడిని చంపి, అతడి చుట్టాలను చంపి, వీరులనూ, ఏనుగులనూ, గురాలనూ చంపుతూ రావటమూ, 
ఆనోటా ఆనోటా విని యుద్ద ప్రయత్నంలో మునిగి, ఎక్కడెక్కడని పూని, శిఖండీ, ఉప పాండవులూ వ్యూహంగా 
ఏర్పడి, అధిక పరాక్రమం చేతా, పౌరుషంచేతా ఉ(గ్రులైన ప్రభద్రకులూ, మాత్స్యులూ తమతో కూడ వచ్చి 
పరాక్రమంతో తరమగా, అశ్వత్థామను తాకి శస్రాలతోనూ, అస్రాలతోనూ ముంచగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: శిఖండి పూర్వజన్మలో అంబ. ఈమె భీష్ముడి మీది కోపంతో అతడిపై పగ తీర్చుకొనాలని ఈశ్వరుడిని గురించి 
తపస్సుచేసి వరం పొంది మరుజన్మలో (ద్రుపదుడికి కూతురై పుట్టింది. ఆ తరువాత శిఖండిగా రూపాంతరం చెందింది. 
స్తీతోనూ పూర్వం స్రీరూపం గలవారితోనూ షండుడితోను తాను యుద్దం చేయనని నియమం. అది తెలిసి అర్జునుడు 
శిఖండిని ముందు పెట్టుకొని భీష్ముడితో యుద్దానికి రాగా భీష్ముడు అస్తసన్న్యాసం చేస్తాడు. అర్జునుడు అప్పుడు భీష్ముడిని 
జయిసాడు. 


వ. వారల నేర్పడ నాలోకించి. 179 
ప్రతిపదార్థం: వారలన్‌= శిఖండి మొదలుగా గల శత్రువీరులను; ఏర్పడన్‌= బాగా; ఆలోకించి= చూచి. 
తాత్పర్యం: (అశ్వత్థామ) శిఖండి మొదలైన వాళ్ళను బాగా చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. అగ్గురునందనుండు హరిణావలి( గాంచి కుభృత్తటంబు వే 
డిగ్గు మృగేంద్రు చాడ్పున6 గడిందిమగంటిమి యుల్లసిల్లంగా 
డిగ్గి రథంబు చోద్యపువడిం గలయన్‌ బెరసెం గరంబులం 
దగ్గల మైన ఖేటకము నద్దుతఖడ్గము. దేజరిల్లంగన్‌. 180 


ప్రతిపదార్థం: ఆ+గురు నందనుండు= ఆ గురుపుత్రుడు-అశృత్తామ; హరిణ+ఆవలిన్‌= లేళ్ళవరసను; కాంచి= చూచి; 
కుభృత్‌+తటంబున్‌= పర్వత ్రదేశంనుండి; వే= శీఘ్రంగా; డిగ్గు= దిగే, మృగ+ఇంద్రు-చాడ్పునన్‌= సింహంలా; కడింది- 
మగంటిమి= గొప్పపరా(క్రమం; ఉల్లసిల్ల(గాన్‌= (ప్రకాశించగా; రథంబున్‌+డిగ్గి= రథందిగి; కరంబులందున్‌= చేతులలో; 
అగ్గలము+ఐన= అతిశయించిన; ఖేటకమున్‌= డాలూ; అద్భుత ఖడ్గమున్‌= ఆశ్చర్యకరమైన కత్తీ; తేజరిల్లంగన్‌= ప్రకాశించగా; 
చోద్యము+వడిన్‌= వింతయైన వేగంతో; కలయన్‌= అంతటా; బెరసెన్‌= కవిశాడు. 


తాత్సర్యం: ఆ అశ్వత్హామ లేళ్ళను చూచి కొండపైనుండి గబగబా దిగే సింహంవలె, గొప్ప పరా(క్రమం ఒప్పగా, 
రథం దిగి, చేతులలో మంచి డాలూ, ఆశ్చర్యకరమైన కత్తీ ప్రకాశించగా మహావేగంతో అంతటా వ్యాపించాడు. 


విశేషం: అలం: ఉపమ.'కుభృత్తటంబు వే డిగ్గు మృగేంద్రుచాడ్పున'- అలంకారం ఉపమ. దీనివలన శత్రువుల అల్పత్వమూ, 
అశృత్థామ ఘనతా తెలుస్తాయి. 
మహాస్రగ్ధర. 

చతురంగచ్చేద కేళీ సరభస కలనాశ్చర్య ధౌరేయ నానా 

గతులం ద న్నెల్లవారుం గడింది యసుర నాంగా నతిక్రూర చేష్టో 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 439 


ద్ధతి యొప్పం జొచ్చి సైన్యాస్తముల నతని యస్త్రంబులం ద్రుంచి వీంకం 
థ్‌ చప ఠి 
బ్రతివింధ్యుం గిట్టి రెండై పడ(గ( దునిమె దద్ద్ధాసమానాంగయపష్టిన్‌. 181 


ప్రతిపదార్థం: చతుః+అంగ+ఛేద= రథ గజ తురగ పదాతులనే నాలుగు రకాల సైన్యాన్నీ ఖండించటం (అనే); కేళీ= (క్రీడలో; 
సరభస కలనా= వేగంతో కూడుకున్న; ఆశ్చర్య ధౌరేయ= ఆశ్చర్యభారం వహించిన-మిక్కిలి ఆశ్చర్యకరమైన; నానాగతులన్‌= 
అనేకవిధాలచేత; తన్నున్‌= తనను; ఎల్లవారున్‌= అందరూ; కడి(ది+అసుర నాంగాన్‌= (క్రూర రాక్షసుడనగా; అతి (క్రూర 
చేష్టా+ఉద్దతి= మిక్కిలి క్రూరములైన పనుల తీవ్రత; ఒప్పన్‌= ఒప్పగా; చొచ్చి= (ప్రవేశించి; సైన్య+అస్తములన్‌= (శత్రు) 
సైన్యపు అస్త్రాలను; అతని+అ(స్తంబులన్‌= ప్రతివింధ్యుడి అస్త్రాలతో; త్రుంచి= ఖండించి; వీ(కన్‌= పరాక్రమంతో; (ప్రతివింధ్యున్‌= 
ప్రతివింధ్యుడనేవాడిని - ధర్మరాజు కొడుకును; కిట్టి= సమీపించి; తద్‌+భాసమాన+అంగయష్టిన్‌= అతడి (ప్రకాశిస్తూ ఉన్న 
కర్రవంటి శరీరాన్ని; రెండు+ఐ= పడంగన్‌= రెండు ముక్కలై పడేటట్టు; తునిమెన్‌= ఖండించాడు. 


తాత్పర్యం: చతురంగబలాలనూ ఛేదించటం అనే ఆటలో వేగంతో కూడుకొన్న మహాశ్చర్యకరాలైన పెక్కు విధాలవలన 
తనను అందరూ మహారాక్షసు డని భావించగా, మిక్కిలి క్రూరములైన చేష్టల తీవ్రత ఒప్పగా ప్రవేశించి శత్రుసేనల 
అస్త్రాలను తన అస్త్రాలతో ఖండించి, పరాక్రమంతో ప్రతివింధ్యుడిని సమీపించి, వాడి మెరిసే దేహయప్టిని రెండు 
ముక్కలై పడేటట్టు ఖండించాడు. 


విశేషం: మహాస్రగ్ధరలో నాలుగు పాదాలుంటాయి. ఒక్కొక్క పాదంలో స,త,త,న,స,ర,ర,గ అనే గణాలుంటాయి. 1-9-16 
అక్షరాలకు యతిమైత్రి. ప్రాస నియమం ఉంటుంది. 


వ. ఇవ్విధంబున ధర్మతనయనందనుని నడుము దెగనడిచి యార్షి పేర్చిన. 182 


ఇ 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ధర్మతనయ-నందనుని= ధర్మరాజు కొడుకుయొక్క; ప్రతివింధ్యుడియొక్క 
నడుము; తెగన్‌+అడిచి= తెగగొట్టి; ఆర్బి= అరచి; పేర్చినన్‌= విజృంభించగా; 


తాత్సర్యం: ఈ రీతిగా ప్రతివింధ్యుడి నడుము తెగగొట్టి అరచి విజృంభించగా. 


మహాస్రగ్ధర. 
అతిశోక క్రోధవేగవ్యథిత హృదయు(డై యశ్వసాదిత్వ వీరో 
ద్దతి( బ్రౌఢస్పూర్తి సెల్పొంద6ంగ సబళము'. దద్ద్గాత్రము జొన్న బూంచె 
న్రుతసోముం; డల్ల( బట్టె న్గురుసుతు( డదియున్‌; స్రుక్కు చెన్నార, నల్క 
నతఖడ్గుండైన(, జేయు న్మిరము( దురగము న్వ్రేల్మిడిం ద్రుంచి వైచెన్‌. 183 


ప్రతిపదార్థం: (శ్రుతసోముండు= భీముడి కొడుకైన (శ్రుతసోముడు; అతి= మిక్కిలి; శోక= దుఃఖంయొక్క; క్రోధ= కోపంయొక్క; 
వేగ= ఉద్రేకంచేత; వ్యథిత= బాధపడిన; హృదయుండు+ఐ= హృదయం గలవాడై; అశ్వ సాదిత్వ వీర+జఉద్దతిన్‌= గుర్రపురౌతైన 
వీరుడియొక్క బొద్దత్యంతో; ప్రాఢస్ఫూర్తి= గొప్ప ప్రకాశం; చెల్పు+ఒందంగన్‌= అందగించగా; సబళమున్‌= సబళ మనే 
ఆయుధాన్ని; తద్‌+గాత్రమున్‌= అతడి (అశ్వత్హామయొక్క) శరీరాన్ని; చొన్సన్‌(చొనుపన్‌)= (గ్రుచ్చుకొనేటట్టు: పూంచెన్‌= 
ప్రయోగించాడు; గురుసుతుండు= అశ్వత్థామ; అదియున్‌= దానినికూడా; అల్లన్‌= మెల్లగా; పట్టెన్‌= పట్టుకున్నాడు; (స్రుక్కు= 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుఃఖం; చెన్ను+ఆరన్‌= ఒప్పగా, కలుగగా; అల్కన్‌= కోపంతో; ధృతఖడ్ల్గుండు+ఐనన్‌= ((శ్రుతసోముడు) కత్తి పట్టుకున్నవాడు 
కాగా; చే+ఉన్‌= చేతినీ; శిరమున్‌= తలనూ; తురగమున్‌= గుర్రాన్నీ; (వ్రేల్మిడిన్‌= చిటికెలో; (త్రుంచివైచెన్‌= (అశ్వత్థామ) 
నరికివేశాడు. 


తాత్సర్యం: భీముడి కుమారుడైన (శ్రుతసోముడు అమిత శోక (క్రోధముల ఉద్రేకంచేత హృదయం వ్యథ చెందగా 
గుర్రాన్ని అధిరోహించిన వీరుడి బొద్దత్యంతో, గొప్ప స్ఫూర్తి అందగించగా, సబళం అనే ఆయుధాన్ని అశ్వత్థామ 
శరీరానికి (గ్రుచ్చుకొనేటట్టు ప్రయోగించాడు. అశ్వత్థామ దానిని మెల్లగా పట్టుకోవటంతో అతడు దుఃఖించి కోపంతో 
ఖడ్గం ధరించాడు. అప్పుడు అశ్వత్థామ అతడి చేతినీ, శిరస్సునూ, గుర్రాన్నీ ఒక్క చిటికెలో నరికివేశాడు. 


విశేషం: తెలుగులో భీముడి కొడుకు పేరు 'శ్రుతసోము' డని ఉండగా, సంస్కృత భారత ప్రతులలో 'సుతసోము” డని ఉన్నది. 


వ. ఇవ్విధంబున. జిత్రవధంబునకు గోచరుండైన కీచకాంతకతనయుం గనుంగొని. 184 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; చిత్రవధంబునకున్‌+గోచరుండు+ఐన= చిత్రవధకు గురి అయిన; కీచక+అంతక 
తనయున్‌= కీచకుడిని చంపిన భీముడి కొడుకుని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: ఈ రీతిగా చిత్రవధకు గురి అయిన భీమపు(త్రుడిని- శ్రుతసోముడిని చూచి. (తరువాత పద్యంతో 
అన్వయం). 


“నినుంగూడన్‌ వీ(డె వచ్చెన్‌ నృపుం డనుచు శతానీకు( డాభీల చక్రం 
బున నశ్వత్తామ వక్షంబునను రుధిరముం బొంగంగాం జేయ నప్పా 
టున నీడంబోక బల్వేటున నిల బడ నాటోపముం జూపి యంతం 
దనివో కా దుర్ణయుం డాతని శిరమును దద్ద్గాత్రముం బాపె లీలన్‌. 185 


ప్రతిపదార్థం: నినున్‌+కూడన్‌= నిన్ను కలియటానికి-నీతో పోరాడటానికి; నృపుండు= రాజు; వీడై; వచ్చెన్‌= ఇదే వచ్చాడు; 
అనుచున్‌= అంటూ; శతానీకు(డు= నకులుడి కొడుకైన శతానీకు డనేవాడు; ఆభీల చక్రంబునన్‌= భయంకరమైన చక్రాయుధంతో; 
అశృత్తామ వక్షంబునను= అశృత్తామయొక్క రొమ్మునుండి; రుధిరమున్‌= రక్తాన్ని; పొంగంగాన్‌+చేయన్‌= పొంగేటట్టు చేయగా; 
ఆ దుర్ణయుండు= గెలవశక్యంకాని ఆ అశ్వత్థామ; ఆ+పాటునన్‌= ఆ కష్టంచేత; ఈడంబోక= వెనుదీయక; బల్‌+వేటునన్‌= 
పెద్దదెబ్బతో; ఇలన్‌= నేలమీద; పడన్‌= పడేటట్టు; ఆటోపమున్‌= విజృంభణం; చూపి; అంతన్‌= దానితో; తనివి+పోక= 
తృప్తిపడక; లీలన్‌= సులభంగా; ఆతని శిరమును= ఆ శతానీకుడి తలను; తద్‌+గాత్రమున్‌= అతడి శరీరం నుండి; పాపెన్‌= 
తొలగించాడు. 


తాత్సర్యం: 'నీతో పోరాడటానికి రాజు ఇదే వచ్చా'డంటూ నకులుడి పుత్రుడైన శతానీకుడు భయంకరమైన 
చక్రాయుధంతో అశృత్తామ రొమ్మునుండి రక్తం పొంగేటట్టు చేశాడు. గెలువశక్యం కాని అశృ్వత్తామ ఆ దెబ్బకు 
వెనుదీయక, గట్టిదెబ్బతో వాడు నేలపై పడేటట్టు విజృంభించి, దానితో తృప్తి పడక, వాడి శిరస్సును శరీరం నుంచి 
అవలీలగా వేరుచేశాడు. 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 441 
వ. ఇట్లు నకుల సూనుండు సమసిన. 186 


ప్రతిపదార్థం: ఇట్టు: నకుల సూనుండు= నకులుడి కొడుకు-శతానీకుడు; సమసినన్‌= చావగా. 


తాత్సర్యం: ఇట్లా నకులుడి కొడుకైన శతానీకుడు చావగా. 
మహాస్రద్దర. 

శ్రుతసేనుం డపు గోపస్పురదరుణమరీచుల్‌ దలిర్ప్వంగ6 జక్షు 

ర్వితయంబుం గెంపునం బొందిన చెలువము సందీప్త ఘోరంబుగా బె 

ట్టతనిం జంచద్గదన్‌ వ్రేయ(గ నుఅక తదాస్యచ్చిదాస్పారకేళీ 

చతురుండై యక్కునూరున్‌ జముకడ కనిచెం జండదోర్దర్ప మొప్పన్‌. 187 
ప్రతిపదార్థం: అప్హు= అప్పుడు; (శ్రుతసేనుండు= సహదేవుడి కొడుకైన (శ్రుతసేనుడు; కోపస్సురత్‌+అరుణ మరీచుల్‌= 
కోపంతో (ప్రకాశించే ఎర్రటికాంతులు; తలిర్పంగన్‌= కన్పట్టగా; చక్షుస్‌()+ద్వితయంబున్‌= రెండుకళ్ళూ; కెంపునన్‌+పొందిన 
చెలువము= ఎర్రబడ్డ అందం; సందీప్త ఘోరంబు+కాన్‌= వెలుగొంది భయంకరం కాగా; అతనిన్‌= అశృత్థామను; బెట్టు= 
గట్టిగా; చంచత్‌+గదన్‌= చలిస్తూన్న గదతో; వ్రేయంగన్‌= కొట్టగా; ఉజక= (అశ్వత్తామ) లెక్కచేయక; తద్‌= ఆ శ్రుతసేనుడియొక్క; 
ఆస్య= ముఖంయొక్క; ఛిదా= నరకడం అనే; స్సార= అధికమైన; కేళీ= క్రీడయందు; చతురుండు+ఐ= నేర్పుగలవాడయి; 


ఆ+కుమారున్‌= ఆ బాలుడిని; చండ దోస్‌(:)+దర్సము= తీవ్రమైన భుజగర్వం; ఒప్పన్‌= ఒప్పగా; జము కడకున్‌+అనిచెన్‌= 
యముడి దగ్గరకు పంపాడు - చంపాడు. 


తాత్పర్యం: అప్పుడు సహదేవుడి కొడుకైన (శ్రుతసేనుడు కోపంతో నేత్రద్వయం ఎర్రబడి భయంకరం కాగా, 
అశ్వత్థామను గదను తిప్తుతూ గట్టిగా కొట్టాడు. అశృత్త్థామ లక్ష్య పెట్టక వాడి ముఖ ఖండన క్రీడలో నేర్పుగలవాడయి 
ఆ కుమారుడిని భుజపరా[క్రమగర్వం ఒప్పుగా యమసదనానికి పంపాడు. 


విశేషం: సహదేవుడి కొడుకు తెలుగులో (శ్రుతసేను డని ఉండగా, సంస్కృత భారతంలో (శ్రుతకర్ముడని ఉన్నది. 

వ. ఇత్తెటింగున వికృతాననుండై పడి మృతుండైన సహదేవ సుతుం జూచి రోషంబునం బేరి. 188 
ప్రతిపదార్థం: -ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; వికృత+ఆననుండు+ఐ= విరూపమైన ముఖం గలవాడయి; పడి; 
మృతుండు+ఐన= చచ్చిన; సహదేవ సుతున్‌= సహదేవుడి కొడుకును- (శ్రుతసేనుడిని; చూచి; రోషంబునన్‌= కోపంతో; పేర్చి= 
విజృంభించి. 

తాత్సర్యం: ఈ విధంగా వికృతమైన ముఖంతో పడి చచ్చిన సహదేవుడి కొడుకును - [శ్రుతసేనుడిని చూచి 
కోపంతో విజృంభించి. 


మహాస్రగ్ధర. 
వితతజ్యానాద మాశావితతి నినిచి దోర్వీర్యమేపార బాణ 
ప్రతితం దన్ముంప, వీళం బలుక జడియుచున్‌ బల్విడిం బేర్ణి చంచ 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


ద్గతి( గ్రీడం దంతి హేలాదళనరతమృగేంద్ర స్పురన్గూర్తి దో(పన్‌ 

శ్రుతకీర్తిం గిట్టి కంఠత్రుటనవిలసనారూఢి నవ్విఫ్రుం డొప్పెన్‌. 189 
ప్రతిపదార్థం: (శుతకీర్తి-కర్త) వితత జ్యా నాదము= అధికమైన వింటినారిధ్వని; ఆశా వితతిన్‌= దిక్కుల సమూహంలో; 
నినిచి= నిండించి; దోస్‌()+వీర్యము= భుజపరా(క్రమం; ఏపారన్‌= అతిశయించగా; బాణ ్రతతిన్‌= బాణాల సమూహంతో; 
తన్‌+ముంపన్‌= తనని ముంచగా; ఆ+విఫ్రండు= ఆ బ్రాహ్మణుడు - అశృత్తామ; వీంకన్‌= ఉత్సాహంతో; పలుకన్‌= డాలును; 
జడియుచున్‌= తిప్పుతూ; బలు+విడిన్‌= పరాక్రమంతో; పేర్చి= విజృంభించి; చంచత్‌+గతిన్‌= కదులుతూన్న గమనంతో; 
క్రీడన్‌= ఆటతో; దంతి= ఏనుగుయొక్క; హేలా= అనాయాసపు; దళన= చీల్చుటయందు; రత= ఆసక్తమయిన; మృగ+ఇంద్ర= 
సింహంయొక్క; స్ఫురత్‌+మూర్తి= ప్రకాశిస్తున్న ఆకారం; తోంపన్‌= తోచేటట్టు; (శ్రుతకీర్తిన్‌= అర్జునుడి కొడుకైన (శ్రుతకీర్తిని; 
కిట్టి= సమీపించి; కంఠ= కంఠంయొక్క; (త్రుటన= ఖండనంయొక్క; విలసన= ప్రకాశంయొక్క; ఆరూఢిన్‌= గొప్పతనంతో; 
ఒప్పెన్‌= (ప్రకాశించాడు. 
తాత్సర్యం: అర్జునుడి కొడుకైన (శ్రుతకీర్తి అధికమైన వింటినారిధ్వనిని దిక్కులందు నిండించి, భుజపరా[క్రమం 
అతిశయించగా బాణ సమూహంతో అశ్వత్థామను ముంచగా, ఆ (బ్రాహ్మణుడు ఉత్సాహంతో డాలు తిప్పుతూ, 
పరాక్రమంతో విజృంభించి, ఆటతో, ఏనుగును చీల్చటంలో ఆసక్తికరమైన సింహంవలె (శ్రుతకీర్తిని సమీపించి కంఠం 
ఖండించాడు. 


విశేషం: అలం: ఉపమ. “దంతి హేలా దళన రత మృగేంద్ర స్ఫురన్మూర్తి దోయపన్‌ - అలంకారం ఉపమ. 
ఈ దారుణ మహామారణ (క్రియాభివర్లనంలో పాండవ సుత పంచకహనన (క్రియాబీభత్సాన్ని 'మహాస్రగ్టరి లలోనే 
వర్లించివుండడం ఒక విశేషం. 
వ. ఇట్లు ద్రౌపదీ తనయ పంచకంబు పంచత్వంబు నొందిన. గ్రోధాతిరేకంబున( బ్రభద్రకులును, 
శాంతనవాంతకుండును ధృష్టద్యుమ్మాంతకుC జుట్టుముట్టి. 190 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (ద్రౌపదీ తనయ పంచకంబు= (ద్రౌపది కొడుకు లైదుగురూ; పంచత్వంబున్‌+ఒందినన్‌= 
చావగా; (క్రోధ+అతిరేకంబునన్‌= కోపాతిశయంతో; ప్రభద్రకులును; శాంతనవ+అంతకుండును= భీష్ముడిని అంతమొందించిన 
శిఖండీ; ధృష్టద్యుమ్న+అంతకున్‌= ధృష్టద్యుమ్నుడిని సంహరించిన అశ్వత్థామను; చుట్టుముట్టి= ముట్టడించి. 


తాత్సర్యం: ఈ విధంగా ద్రౌపదికొడుకులు అయిదుగురూ చావగా, కోపాతిశయంతో (ప్రభ[ద్రకులూ, శిఖండీ 
అశ్వత్థామను ముట్టడించి. 


చ. శరములం దోమరంబులను జగ్రములన్‌ వెస గప్పి బెట్టు ము 
ద్ల్గర కరవాల కుంతముఖ దారుణ హేతుల నొంప, నాతం డు 
ద్దుర గతులం బ్రభద్రకుల( ద్రుంచుచు( గేళి యొనర్పంగా, శిఖం 
డి రుచిర మార్గణంబు భ్రుకుటిస్థలి నొంచె సముద్ధటోన్నతిన్‌. 191 


ప్రతిపదార్థం: శరములన్‌= బాణాలతోనూ; తోమరంబులను= చిల్లకోలలతోనూ; చక్రములన్‌= చ(క్రాయుధాలతోనూ; వెసన్‌= 
శీఘ్రంగా; కప్పి; బెట్టు= మిక్కిలి ఎక్కువగా; ముద్గర కరవాల కుంత ముఖ దారుణ హేతులన్‌= ముద్గరాలూ, కత్తులూ, 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 443 


బల్లెములూ మొదలైన భయంకరాయుధాలతో; నొంపన్‌= బాధించగా; ఆతండు= అశృత్తామ; ఉద్దుర గతులన్‌= తీవ్రములైన 
ప్రకారాలతో; (ప్రభ[ద్రకులన్‌; (త్రుంచుచున్‌= వధిస్తూ; కేళి= (క్రీడ; ఒనర్పంగాన్‌= చేయగా; శిఖండి రుచిర మార్గణంబు= 
శిఖండియొక్క మనోహరమైన బాణం; సముద్భట+ఉన్నతిన్‌= అతిశయమైన ఉన్నతితో; (భ్రకుటి స్టలిన్‌= బొమముడి (ప్రదేశాన్ని; 
నొంచెన్‌= బాధించింది. 


తాత్సర్యం: బాణాలతోనూ, తోమరాలతోనూ, చక్రాలతోనూ శీఘ్రంగా కప్పి, మిక్కిలి ఎక్కువగా ముద్గరాలూ, 
కత్తులూ, కుంతాలూ మొదలైన భయంకరాయుధాలతో బాధించారు. అశ్వత్హామ తీవ్ర ప్రకారాలతో ప్రభద్రకులను 
ఖండిస్తూ విహరించాడు. శిఖండి తన మనోహరమైన బాణంతో అతడి బొమముడి స్థలాన్ని మిక్కిలి గట్టిగా కొట్టి 


బాదించాడు. 
అశ్వత్లాను శిఖండిం బొదివి చంపుట (సం. 10-8-66) 


క గురుసుతుండు క్రోధథమయమగు । బరవసమున నప్పు డౌ ద్రుపదనందను మే 
నిరువటియ గాంగ నేసెను । శిరము నుదగ్రత( గృపాణశిక్ష మెజియంగన్‌. 192 


ప్రతిపదార్థం: గురుసుతుండు= అశ్వత్థామ; (క్రోధ మయము+అగు= కోపంతో నిండిన; బరవసమునన్‌= ఉత్సాహంతో; 
అప్పుడు; ఆ-ద్రుపద నందను మేను= ఆ (ద్రుపద పుత్రుడైన శిఖండియొక్క శరీరం; ఇరు+పజియ కాంగన్‌= రెండు 
ముక్కలయ్యేటట్టు; శిరమున్‌= తలను; ఉద(గ్రతన్‌= భయంకరంగా; కృపాణ శిక్ష= ఖడ్గవిద్య; మెజయంగన్‌= (ప్రకాశించగా; 
ఏసెను= నరికాడు. 


తాత్సర్యం: అశ్వత్తామ కోపంతో నిండిన ఉత్సాహంతో అప్పుడు ఆ శిఖండి శరీరం రెండు ముక్కలయ్యేటట్టు 
అతడి తలను భయంకరంగా ఖడ్గవిద్య (ప్రకాశించే విధంగా నరికాడు. 


వ. ఇవ్విధంబున దొరలు దెగినను బాంచాల ప్రభద్రక మత్స్యసైన్య శేషంబులు వోక పెనంగిన నతండు మాతంగ 
వితాన విదళనం బప్పడు సలిపిన కంరీరవంబు తనమీ(ద హరిణకులంబు గవిసిన నెట్టిదగు నట్టివాండగుచు 
బేర్తి యార్డె; నత్తెఐింగు తుములంబున( బొడగానమి( బాండునందనులు కృష్ణసాత్యకులును నా శిబిరమున 
లేకయునికి యెటింగె; నప్పుడు గనుంగొను జనంబులకు నితం డశ్వత్థామ యనుబుద్ది వొడమె; నది 
యెట్టనినం గురుపాండవులు భండనంబు( జేయందొడంగినయది మొదలుగా రాత్రులచ్చటి జనులు 
నీలతనువును, రక్తాస్యనయనయు, రక్తాంబరధరయు, రక్తమాల్యానులేపనయు నగు లేమ యొక్కతి 
దమవీటివారు నిద్రపోవుచుండ( దలలు వీడ మేనులు వికృతంబులై వ్రేలం బాశంబుల( గరితురగ 
సహితంబుగా బంధించి ఘీరసంరంభంబునం దెచ్చి తెచ్చి యశ్వత్చామ యగ్రభాగంబునం బెట్ట నుగ్ర 
భావంబున నతండు దునుముచు నార్హు చునికి( గలలు గాంతు; రట్లగుటం జేసి నిద్రాసక్తులం జంపుటయు 
నవ్విధంబునార్పును నేర్చడ ననుసంధించి యక్కలల ఫలంబు గాకేమి యని తలంచి చొచ్చి పోటునకు 
నయ్యరాతి రాత్రిమై వచ్చుట నిశ్చయించి యశ్వత్తామగా నెటింగి; రవ్వీరుండు మెటుంగు మెఅచినట్లు 
వివిధగతుల. జరించినం జెండాడినం జూచియు నీడంబోక రణక్రీడ సల్పిన, నబ్బలుమగండు సముద్దండ 


బాహుదండవిలాసుందై. 193 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇవ్విధంబునన్‌; దొరలు= రాజులు (నాయకులు); తెగినను= చచ్చినా; పాంచాల ప్రభద్రక= పాంచాలురయొక్కయు; 
ప్రభద్రకుల యొక్కయు; మత్స్య= మాత్స్ఫ్యులయొక్కయు; సైన్య శేషంబులు= సేనలలో మిగుళ్ళు; పోక పెనంగినన్‌= 
పోవకుండా పోరితే; అతండు= అశ్వత్థామ; మాతంగ వితాన విదళనంబు= ఏనుగుల గుంపుల ఖండనం; అప్పుడు; సలిపిన= 
చేసిన; కంఠీరవంబు= సింహం; తన మీందన్‌; హరిణ కులంబు= లేళ్ళ సమూహం; కవిసినన్‌= పడితే; ఎట్టి+అది+అగున్‌= 
ఎటువంటిది అవుతుందో; అట్టి-వాండు+అగుచున్‌= అటువంటివాడు అవుతూ; పేర్చి= విజృంభించి; ఆర్ఫెన్‌= అరిచాడు; 
ఆ+తెజంగు తుములంబునన్‌= ఆ విధమైన దొమ్మియుద్దంలో; పొడగానమిన్‌= కనబడకపోవటంచేత; పాండు నందనులు= 
పాండవులూ; కృష్ణ సాత్యకులును= కృష్ణుడూ, సాత్యకీ; ఆ శిబిరమునన్‌= ఆ విడిదలలో; లేక+ఉనికి= లేకపోవటం; ఎటింగెన్‌= 
తెలిసికొన్నాడు; అప్పుడు; కనుంగొను జనంబులకున్‌= చూసే జనులకు; ఇతండు; అశ్వత్థామ; అను బుద్ది= అనే తలంపు; 
పొడమెన్‌= పుట్టింది; అది ఎట్టు+అనినన్‌= అది ఎట్టా అంటే; కురు పాండవులు= కౌరవూలూ, పాండవులూ; భండనంబున్‌= 
యుద్దం; చేయన్‌+తొడంగిన+అది= మొదలుగాన్‌= చేయటం ప్రారంభించినది మొదలుకొని; రాత్రులు= రాత్రివేళలలో; 
అచ్చటి= జనులు; నీల తనువును= నల్లటి శరీరంగలదీ; రక్త+ఆస్య నయనయున్‌= ఎర్రటి ముఖమూ, కళ్ళూ కలదీ; 
రక్త+అంబర ధరయున్‌= ఎర్రటి బట్టలు ధరించినదీ; రక్తమాల్య+అనులేపనయున్‌= ఎర్రటి దండలూ, పూతలూ కలదీ అగు; 
లేమ ఒక్కతి= (స్తీ ఒక్కర్తె తమ వీటి వారు= తమ (ప్రదేశంలో ఉన్నవాళ్ళు; నిద్రపోవుచున్‌+ఉండన్‌= నిద్రపోతూండగా; తలలు 
వీడన్‌= శిరోజాలు విడిపోగా; మేనులు= శరీరాలు; వికృతంబులు+ఐ (్రేలన్‌= విరూపాలయి (వ్రేలాడుతూ ఉండగా; పాశంబులన్‌= 
త్రాళ్ళతో; కరి తురగ సహితంబుగాన్‌= ఏనుగులతోనూ, గుర్రాలతోనూ; బంధించి= కట్టి; ఘోర సంరంభంబునన్‌= 
భయంకరమైన ఆటోపంతో; తెచ్చి తెచ్చి= తెగతెచ్చి; అశ్వత్తామ+అ(గ్ర భాగంబునన్‌= అశ్యత్తామ ఎదుట; పెట్టన్‌= పెట్టగా; 
అతండు= అతడు; ఉ(గ్రభావంబునన్‌= కోపంతో; తునుముచున్‌= ముక్కలు చేస్తూ; ఆర్చుచున్‌+ఉనికిన్‌= అరుస్తూండటం; 
కలలు+కాంతురు= కలలుకంటారు; (కాంతురు' అనే ఈ తద్దర్శ్మ(క్రియ భూతార్థకమే- 'ాంచారు' అని అర్థం); అట్టు+ 
అగుటన్‌+చేసి= అందుచేత; ని(ద్రాసక్తులన్‌= నిద్రపోతూన్నవాళ్ళను; చంపుటయున్‌= చంపటమూ; ఆ+విధంబు+ఆర్పును= ఆ 
రీతి అరుపూ; ఏర్పడన్‌= స్పష్టంగా; అనుసంధించి= సమన్వయించుకొని; ఆ+కలల ఫలంబు కాకేమి= ఆ కలలఫలమే అని; 
తలంచి; చొచ్చి= (ప్రవేశించి; పోటునకున్‌= యుద్దానికి; ఆ+అరాతి= ఆ శత్రువు; రాత్రిమైన్‌= రాత్రివేళ; వచ్చుట= రావటం; 
నిశ్చయించి; అశ్యత్తామన్‌+కాన్‌= అశ్యృత్తామనుగా; ఎజీంగిరి= తెలిసికొన్నారు; ఆ+వీరుండు= ఆ శూరుడు (అశ్వత్త్హామ); 
మెణుంగు= మెరుపు; మెజచిన+అట్టు= మెరిసిన విధంగా; వివిధ గతులన్‌= రకరకాలుగా; చరించినన్‌= ప్రవర్తించినా; 
చెండాడినన్‌= వధించినా; చూచియున్‌= చూచికూడా; ఈడంబోక= వెనుదీయక; రణక్రీడ= యుద్దం; సల్పినన్‌= చేయగా; 
ఆ+బలు మగండు= ఆ మహావీరుడు (అశ్వత్థామ); సముద్దండ బాహుదండ విలాసుండు+ఐ= మిక్కిలి అధికమైన భుజాదండాల 
లీల కలవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా నాయకులు చచ్చినా, పాంచాల ప్రభద్రక మత్స్య సేనలలో మిగిలినవాళ్ళు పోక పోరితే, 
అతడు ఏనుగుల గుంపు నప్పుడు చంపిన సింహం తనమీదికి లేళ్ళగుంపు ఉరికితే ఎట్లా అవుతుందో అట్టా అవుతూ 
విజృంభించి అరిచాడు. ఆ రీతి దొమ్మియుద్దంలో కనబడకపోవటంచేత పాండవులూ, కృష్ణార్ణునులూ ఆ శిబిరంలో 
లేరని తెలిసికొన్నాడు. అప్పుడు చూచే జనాలకు ఇతడు అశ్వత్థామ అనే తలంపు కలిగింది. అది ఎట్లా అంటే, 
కౌరవులూ, పాండవులూ యుద్దం చేయటానికి ప్రారంభించింది మొదలుకొని రాత్రివేళలలో అక్కడివాళ్ళు నల్లటి 
శరీరమూ, ఎ(ర్రటిముఖమూ, కళ్ళూ, ఎర్రటి వ(స్తమూ, ఎర్రటి దండలూ, పూతా కల స్తీ ఒకతె తమ (ప్రదేశంలో 
నిద్రపోతూన్నవాళ్ళను జుట్టువిడిపోయి, శరీరాలు విరూపాలయి వేలాడగా (త్రాళ్ళతో ఏనుగులతోనూ, గుర్రాలతోనూ 
సహా బంధించి భయంకరాటోపంతో తెచ్చి తెచ్చి అశ్వత్హామ ఎదుట పెట్టగా కోపంతో అతడు ఖండిస్తూ అరుస్తూ 
ఉన్నట్టు కలలు కన్నారు. అందుచేత నిద్రిస్తూన్న వాళ్ళను చంపటం, ఆ విధంగా అరవటం బాగా సమన్వయించుకొని 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 445 


అది అంతా ఆ కలల ఫలమే అని నిశ్చయించి, యుద్దానికి ఆ శత్రువు రాత్రివేళ రావటం నిశ్చయించి అశ్వత్భామ 
అని గుర్తించారు. ఆ వీరుడైన అశ్వత్భామ మెరుపు మెరిసినట్టు రకరకాలుగా (ప్రవర్తించటం, వధించటం చూచికూడా 
వెనుదీయక యుద్ధం చేయగా, ఆ మహావీరుడు గొప్ప భుజబలం కలవాడై. 


విశేషం: అలం: ఉపమ. 'అతండు మాతంగ వితాన విదళనం బప్పుడు సలిపిన కంఠీరవంబు తన మీద హరిణకులంబు 
గవిసిన నెట్టిదగు నట్టివా. డగుచు” అలంకారం ఉపమ. 
మహాస్రద్ధర. 

తలలన్‌ హస్తమ్ములం బాదముల. దనువులం దత్రదేశంబు గప్పం; 

దొల6గించున్‌ వాని గ్రొన్నెత్తురు వటిపి, హయస్తోమదంతిప్రతానం 

బుల మేదోమాంస ఖండంబుల దనుజమహాభోజనం బావహించు, 

న్మల(గం బాటుం, జెలంగు, న్నలి నెసంగు, జయోన్మత్తు(డై మానవేంద్రా! 194 
ప్రతిపదార్థం: మానవ+ఇం(ద్రా!= ఓ రాజా! ధృతరాష్టా!; (పూర్వవచనంలోని 'అబ్బలుమగండు'-కర్త; జయోన్మత్తుండు+ఐ= 
గెలుపుచేత మిక్కిలి గర్వించినవాడై; తద్‌+(ప్రదేశంబు= ఆ చోటిని; తలలన్‌= తలలతోనూ; హస్తమ్ములన్‌= చేతులతోనూ; 
పాదములన్‌= కాళ్ళతోనూ; తనువులన్‌= శరీరాలతోనూ; కప్పున్‌= కప్పాడు; (క్రొత్త+నెత్తురు= (క్రొత్తరక్తం; పజపి= పారించి; 
వానిన్‌= ఆ తలలూ మొదలైన వాటిని; తొలంగించున్‌= కొట్టుకుపోయేటట్టు చేశాడు; హయ-స్తోమ= గుర్రాల సమూహంయొక్క; 
దంతి (ప్రతానంబుల= ఏనుగుల సమూహంయొక్క; మేదస్‌(:)+మాంసఖండంబులన్‌= మెదడుతోనూ, మాంసపు ముక్కలతోనూ; 
దనుజ మహత్‌(మహా)+భోజనంబు= రాక్షసుల గొప్ప ఆహారం; ఆవహించున్‌= కల్పించాడు; మలంగన్‌+పాయున్‌= సంచరించాడు; 
చెలంగున్‌= సింహనాదం చేశాడు; నలిన్‌= ఉత్సాహంతో; ఎసంగున్‌= అతిశయించాడు. 
తాత్సర్యం: ఓ ధృతరాష్రా! ఆ అశ్వత్థామ విజయగర్వంతో ఆ యుద్దరంగాన్ని తలలతోనూ, చేతులతోనూ, 
కాళ్ళతోనూ, శరీరాలతోనూ కప్పివేశాడు. (క్రొత్త నెత్తురు పారించి వాటిని కొట్టుకుపోయేటట్టు చేశాడు. గుర్రాల, 
ఏనుగుల గుంపుల మేదస్సులతోనూ, మాంసపు ముక్కలతోనూ రాక్షసులకు గొప్ప ఆహారం కల్పించాడు. అతడు 
తిరిగాడు, సింహనాదం చేశాడు. ఉత్సాహంతో అతిశయించాడు. 


విశేషం: ఇందులోని సమాపక (క్రియలన్నీ తద్దర్మార్థకాలయినా, భూతార్జస్సోరకాలు. 


తే. అట్లు విహరించి హతశేషులైన జనులు । పాటి గనుంగొని రథమెక్కి పటురయమున 

వారి వెనుకొని మెటు(గు వాలారు తూపు | గములు వరంగించి యందటి సమయయజూాచి. 195 
ప్రతిపదార్థం: (పూర్వ వచనంలోని “అబ్బలుమగండు'-కర్త); అట్టు= ఆ రీతిగా; విహరించి= క్రీడించి; హతశేషులు+ఐన 
జనులు= చావగా మిగిలిన జనులు; పాజున్‌+కను(గొని= పారిపోవటం చూచి; రథము+ఎక్కి; పటు రయమునన్‌= తీ(వ్రవేగంతో; 


వారిన్‌= ఆ పారిపోతూన్నవాళ్ళను; వెనుకొని= వెంటాడి; మెజుంగు వాలారు తూపు గములు= (ప్రకాశించే వాడి బాణాల 
సమూహాలు; పరంగించి= (ప్రయోగించి; అందజన్‌= అందరనీ; సమయన్‌+చూచి= చచ్చేటట్టు చూచి. 


తాత్సర్యం: అశృత్తామ ఆ రీతిగా (క్రీడించి, చావగా మిగిలిన జనులు పారిపోతూ ఉంటే చూచి రథం ఎక్కి, 
తీవ్రవేగంతో వాళ్ళను వెంబడించి, ప్రకాశించే వాడి బాణాల సమూహం ప్రయోగించి, అందరినీ చంపి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. 'ఆ కలన నట్లు సేసి మ । హాకుల జనతతులు గా6గ నన్యస్థలులున్‌ 

భీకరరథగతుల నుద । గ్రాకృతియై మెటిసి యమ్ము లడరింపంగన్‌. 196 
ప్రతిపదార్థం: (193 వచనంలోని “అబ్బలుమగండు' - కర్త); ఆ కలనన్‌= ఆ (ప్రదేశంలో; అట్టు+చేసి= ఆ విధంగా చేసి; 
అన్యస్థలులున్‌= ఇతర (ప్రదేశాలు కూడా; మహా+ఆకుల జన తతులు+కాంగన్‌= మిక్కిలి కలతచెందిన మనుష్యుల గుంపులు 


కలిగినవి కాగా; భీకర రథగతులన్‌= భయంకరమైన రథ గమనాలతో; ఉదగ్ర+ఆకృతి+ఐ= భయంకరాకారుడై; మెజసి= 
ప్రకాశించి; అమ్ములు= బాణాలు; అడరింపంగన్‌= ప్రయోగించగా. 


తాత్సర్యం: అశృత్తామ ఆ (ప్రదేశంలో ఆ విధంగా చేసి, ఇతర స్థలాలు కూడా కలత చెందిన జనులు కలవి 
అవుతూఉండగా, భయంకర రథగమనాలతో, భయంకరాకారుడై (ప్రకాశించి బాణాలు ప్రయోగించగా. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. ఇట్లెసంగు బహుళకోలాహలంబున హయంబులు నిభంబులు(గట్లు దెంచుకొని కలయంబాటి(; బాఖుటయు 
గోడిగలకై దంతపాతకలహంబులం గెరలుగుండ్లక్రందునను, నొండొంటి మదగంధంబులు సహింపక 
మార్మొని పోరాడు సామజంబుల సమ్మర్ధంబునను, గాళ్ళు దునిసియుం జేతులు నలసియు, నురంబు 
లవిసియు, వెన్నులు విటిగియు(, బ్రక్కలు నొగిలియు6 దలలు పగిలియు(, జాంపకట్టువడి చదిసియు6 
గ్రంతలనిజకటంపు( జోట్ల మానవకోట్లు పీనుంగు తిట్టలగుచుండ( బలకయు వాలునుం గొని 
యవ్వాలుమగండు వేడుకం దేరుడిగ్గి యగ్గజంబులను ఫరోటకంబులను బొదివి పాటవాటోపం 
బొప్పవిపాటన వినోదంబు సలిపె; నప్పుడు గొందటు నెజయ మేల్మనని భ్రమను, భయంబునను బాదంబులు 
గుదివడంబాఅలేక నెలవెడలిన యెలుంగుల నస్తవ్యస్తపుమాటలాడ(, గొందటు జనకసహోదరాదులగు 
బంధువుల. బేరుపేరం బిలుచుచుం దిరిగి కనుదిరిగి తమవారు గానివారల చెట్టలు వట్టుకొని చనం 
గొందటు కైదువులు గొని కదిసి నిదురకన్నులం బొదువు చెలులను జుట్టంబులను బగఖ యని సమయింపం 
గొందటిదురుగా( జనుదెంచినవా 'రిదియేమి?' యని యడుగ, 'నశ్వత్థామసాొచ్చిపొడుచుచున్నవాండనిన, 
'వాసుదేవార్డునులు శిబిరంబున లేమి నప్పాపాత్యుక కిట్లు సేయవచ్చెంగాక వారున్న(దన్ను గాసిసేయరే? 
యని పలుకం గొందటు 'బీభత్సుం డిట్టి పరాక్రమంబు సేసినం జూచి మనంబున రోయకుండునే? 
యతండెన్న( డేనియు వాహన వికలు(డైనవానిని, చేత నాయుధంబులు లేని వానిని, దలవీడిన వానిని, 
వెటిచినవానిని, వెజి(గుపడినవానిని, నిద్రించువానిని నొంచునే? యని యర్జును నగ్గింప, నయ్యందటి 
నగ్గురునందనుండు గురుతరంబయిన కురురాజు పరిభవంబు నప్పటప్పటికి. దలంప( బెంపారు దారుణ 
క్రూరత్వంబునం గోలుమసంగి, యించుక యరవాయి(గొనక, చెండియుం, ద్రుంచియుం, జించియు(, 
దుంగమడుంగు. జొచ్చిన మాతంగంబు పగిది బడలువడం జేసె; నా సమయంబున. 197 

ప్రతిపదార్థం: ఇట్టు+ఎసంగు= ఈ విధంగా అతిశయించే; బహుళ కోలాహలంబునన్‌= అధికమైన కలకలంతో; హయంబులున్‌= 

గురాలూ; ఇభంబులున్‌= ఏనుగులూ; కట్టు తెంచుకొని= బంధనాలు తెంపుకొని; కలయన్‌+పాటెన్‌= అన్నివైపులకూ 


పరుగెత్తాయి; పాటుటయున్‌= పరుగెత్తగా; గోడిగలకై= ఆడగుర్రాలకోసం; దంత పాత కలహంబులన్‌= పళ్ళూడే పోట్లాటలలో; 
కెరలు= ఎగిరిపడే; గుండ్ల= రాళ్ళవలని; కందునను= ఉపద్రవంచేతా; ఒండొంటి మద గంధంబులు= పరస్పర మదవాసనలు; 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 447 


సహింపక= ఓర్వక; మార్కొని= ఎదుర్కొని; పోరాడు= కలహించే; సామజంబుల= ఏనుగుల; సమ్మర్ధంబునను= త్రొక్కుళ్ళచేతా; 
కాళ్ళు; తునిసియున్‌= ముక్కలయీ; చేతులు; నలిసియున్‌= విరిగీ; ఉరంబులు= రొమ్ములు; అవిసియున్‌= బ్రద్ధలయీ; 
వెన్నులు= వెన్నుపూసలు; విజిగియున్‌= విరిగీ; ప్రక్కలు; నొగిలియున్‌= నలిగీ; తలలు; పగిలియున్‌= పగిలీ; చాయకట్టు+పడి= 
నేలమట్టంగా పడి; చదిసియున్‌= చచ్చీ; (క్రంతలన్‌= సందులలో; ఇబికటము+చోట్లన్‌= ఇరుకు (ప్రదేశాలలో; మానవకోట్టు= 
మనుష్యుల సమూహాలు; పీనుంగు తిట్టలు+అగుచున్‌+ఉండన్‌= పీనుగుల (ప్రోగులు అవుతూండగా; పలకయున్‌= డాలూ; 
వాలునున్‌= కత్తి; కొని= పుచ్చుకొని; ఆ+వాలు మగండు= ఆ శూరుడు(అశ్వత్హామ); వేడుకన్‌= సంతోషంతో; తేరు= రథం; 
డిగ్గి= దిగి; ఆ+గజంబులను= ఆ ఏనుగులను; ఘోటకంబులను= గుర్రాలను; పొదివి= చుట్టుకొని; పాటవ+ఆటోపంబు= 
నేర్పుయొక్క అతిశయం; ఒప్పన్‌= ఒప్పగా; విపాటన వినోదంబు= ఖండించే వేడుక; సలిపెన్‌= చేశాడు; అప్పుడు; కొందణు; 
నెజయన్‌= పూర్తిగా; మేల్కనని= మేలుకొనని; (భ్రమను= భ్రాంతి చేతనూ; భయంబునను= భయంతోనూ; పాదంబులు= 
కాళ్ళు; గుదివడిన్‌= కట్టువడిగా; పాజన్‌+లేక= పరుగెత్తలేక; నెలవు+ఎడలిన+ఎలుంగులన్‌= పట్టుతప్పిన స్వరాలతో; అస్తవ్యస్తపు 
మాటలు ఆడన్‌= తారుమారు మాటలు మాటాడగా; కొందటజు; జనక సహోదర+ఆదులు+అగు= తండ్రి, సోదరుడు 
మొదలైన; బంధువులన్‌= చుట్టాలను; పేరపేరున్‌= పేరుపేరు వరుసను; పిలుచుచున్‌= పిలుస్తూ; తిరిగి= సంచరించి; 
కనుదిరిగి= కళ్ళు తిరిగి; తమవారు+కానివారల= తమ బంధువులు కాని వాళ్ళయొక్క; చెట్టలు+పట్టుకొని చనన్‌= చేతులు 
పట్టుకొని వెళ్ళగా; కొందణు; కైదువులు+కొని= కత్తులు పుచ్చుకొని; కదిసి= సమీపించి; నిదుర కన్నులన్‌= నిద్రకళ్ళతో; 
సొదువు= చుట్టూఉన్న; చెలులను= మి(తులనూ; చుట్టంబులను= చుట్టాలను; పగజ+అని= శ్యత్రవులని; సమయింపన్‌= 
చంపగా; కొందణు; ఎదురుగాన్‌+చనుదెంచి వారు= ఎదురుగా వచ్చినవాళ్ళు; ఇది+ఏమి+అని+అడుగన్‌= ఇదే మిటని 
అడుగగా; అశృత్తామ; చొచ్చి= (ప్రవేశించి; పొడుచుచున్‌+ఉన్నవా(డు+అనినన్‌= చంపుతున్నాడని చెప్పగా; వాసుదేవార్డునులు= 
కృష్ణుడూ, అర్జునుడూ; శిబిరంబునన్‌= విడిదలలో; లేమిన్‌= లేకపోవటంచతే; ఆ+పాప+ఆత్మునకున్‌= ఆ దుర్మార్షుడికి; 
ఇట్టు= ఈ రీతిగా; చేయన్‌+వచ్చెన్‌+కాక= చేయడం సాధ్యమయింది కాని; వారు+ఉన్నన్‌= ఆ కృష్ణార్ణునులు ఉంటే; 
తన్నున్‌= తనను; గాసి+చేయరే= నాశనం చేయరా; అని పలుకన్‌= అని పలుకగా; కొందణు; బీభత్సుండు= అర్జునుడు; 
ఇట్టి పరాక్రమంబు చేసినన్‌= ఇటువంటి దుష్టమైన పరాక్రమం చేస్తే; చూచి; మనంబునన్‌= మనస్సులో; రోయక+ఉండునే= 
అసహ్యించుకోకుండా ఉంటాడా?; అతండు= అర్జునుడు; ఎన్నండు+ఏనియున్‌= ఎప్పుడైనా; వాహన వికలుండు+ఐన వానిని= 
భగ్న రథుడినీ; చేతన్‌= చేతిలో; ఆయుధంబులు లేని వానిని= ఆయుధాలు లేనివాడినీ; తలవీడినవానిని= జుట్టు ముడివీడిన 
వాడినీ; వెజచిన వానిని= భయపడినవాడినీ; వెజంగు పడిన వానిని= నిళ్చేష్టుడైన వాడినీ; నిద్రించువానిని= నిద్రపోతూన్న 
వాడినీ; నొంచునే?= బాధిస్తాడా?; అని; అర్జ్హునున్‌; అగ్గింపన్‌= పొగడగా; ఆ+అందణన్‌= వాళ్ళందరినీ; ఆ+గురు నందనుండు= 
ఆ గురుపు(త్రుడు అశ్యత్థామ; గురుతరంబు+అయిన= మిక్కిలి గొప్పదైన; కురురాజు పరిభవంబు= దుర్యోధనుడి పరాభవం; 
అప్పటప్పటికిన్‌= మాటిమాటికి; తలంపన్‌= స్మరించగా; పెంపు+ఆరు= ఎక్కువయ్యే; దారుణ క్రూరత్వంబునన్‌= భయంకరమైన 
క్రౌర్యంతో; కోలుమసంగి= విజృంభించి; ఇంచుక+అరవాయి+కొనక= కొంచెమైనా సందే హించక; వెండియున్‌= మళ్ళీ; 
త్రుంచియున్‌= ఖండించీ; చించియున్‌= నరికీ; తుంగ మడుగున్‌= తుంగగడ్డి అలమిన మడుగును; చొచ్చిన= ప్రవేశించిన; 
మాతంగంబు పగిదిన్‌= ఏనుగువలె; బడలు+పడన్‌+చేసెన్‌= అలయించాడు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా అతిశయించే అధికమైన కలకలంలో గుర్రాలూ, ఏనుగులూ కట్టు తెంచుకొని అన్నివైపులకూ 
పరుగెత్తాయి. ఆడగుర్రాలకొరకు పళ్ళూడిపోయే పోట్టాటలలో ఎగిరిపడే రాళ్ళవలన కలిగే ఉపద్రవంచేతా, ఒకదాని 
మదవాసన ఇంకోదానికి సరిపడక ఒకదాని నొకటి ఎదుర్కొని పరుగెత్తే ఏనుగుల త్రొక్కిళ్ళచేతా కాళ్ళు ముక్కలయీ, 
చేతులు విరిగీ, రొమ్ములు (బ్రద్దలయీ, వెన్నులు విరిగీ, ప్రక్కలు నలిగీ, తలలు పగిలీ నేలమట్టంగా పడి చచ్చి, 
యలు అ 
సందులలోనూ, ఇరుకుప్రదేశాలలోనూ మనుష్యుల సమూహాలు పీనుగులు గుట్టలుగుట్టలవుతూ ఉండగా, ఆ 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


శూరుడు డాలూ, కత్తీ పట్టుకొని సంతోషంతో రథం దిగి ఆ ఏనుగులనూ, గుర్రాలనూ చుట్టుముట్టి నేర్పు 
అతిశయించగా ఖండించి వినోదించాడు. అప్పుడు కొందరు పూర్తిగా మెలకువరాక (భ్రాంతిచేతా, భయంతోనూ, 
కాళ్ళు కట్టుపడి పరుగెత్తలేక పట్టుతప్పిన స్వరాలతో తారుమారు మాటలు పలికారు. కొందరు తండ్రి, సోదరుడు 
మొదలైన చుట్టాలను పేరు పేరు వరసన పిలుస్తూ సంచరించి కళ్ళుతిరిగి తమ బంధువులు కానివాళ్ళ చేతులు 
పట్టుకొని వెళ్ళారు. కొందరు కత్తులు పుచ్చుకొని సమీపించి నిద్రకళ్ళతో చుట్టూ ఉన్న మిత్రులనూ, చుట్టాలనూ 
శత్రువు లనుకొని చంపారు. కొందరు ఎదురుగా వచ్చినవాళ్ళు ఇదేమి టని అడుగగా, అశ్వత్సామ వచ్చి చంపుతున్నా 
డని చెప్పగా, కృష్ణార్ణునులిద్దరూ శిబిరంలో లేకపోవటంచేత ఆ దుర్మార్గుడు ఈ విధంగా చేయగలిగాడు కాని, 
వాళ్ళే ఉంటే అతడిని నాశనం చేసేవారుకారా అని అన్నారు. కొందరు ఇట్లాంటి దుష్పరాక్రమం చూపితే అర్జునుడు 
అసహ్యించుకొనకుండా ఉంటాడా? అతడెప్పుడైనా భగ్నరథుడినీ, నిరాయుధుడినీ, ముక్తకేశుడినీ, భీతుడినీ, నిశ్చేష్టుడినీ, 
నిద్రితుడినీ బాధిస్తాడా? అని అర్జునుడిని పొగిడారు. వాళ్ళందరినీ ఆ గురుపుత్రుడు - గురుతరమైన దుర్యోధనుడి 
పరాభవం మాటిమాటికి గుర్తుకు రాగా, ఎక్కువయ్యే భయంకర క్రార్యంతో విజృంభించి కొంచెమైనా సందేహించక 
మళ్ళీ (త్రుంచీ చించీ తుంగగడ్డి అలుముకొన్న మడుగును (ప్రవేశించిన ఏనుగువలె అలయించాడు. ఆ సమయంలో. 


విశేషం: అలం: ఉపమ. “తుంగ మడుగు. జొచ్చిన మాతంగంబు పగిది బడలువడం జేసె.” - అలంకారం ఉపమ. 


నీ, ఆ యోధవరు బారి కగ్గంబు గాక ద । వ్వుల భీతి. దలల చీరలును వీడ6 
బాదంబులట దొట్రువడ( బాలి కొందటు | మానవాధీశులు సైనికులును 
విడిదల వాకిట వెడలుచో( గృప కృత । వర్మల(గని వటువట్లు వట్టు 
పెదవులు దడుపుచు 'సదయత. గావరే' । యనుచు మైక్కంగ నమ్మహాత్ము లపుడు 


తే. రాక్షసావేశ సంభృత క్రౌర్యులగుట । నధిప! యాత్మీయ మానుషహాని దలంప 
లేక వారల. బొదివి యనేకభల్ల | దారితుల. జేసి రంది దరతరంబ. 198 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! ధృతరాష్ట్టా!; కొందణు-మానవ+అధి+-ఈశులున్‌= కొంతమంది రాజులూ; సైనికులును= 
సైనికులూ; ఆ యోధవరు బారికిన్‌= ఆ వీరశ్రేష్టుడి హింసకు; అగ్గంబు+కాక= లోనుకాక; దవ్వులన్‌= దూరంగా; భీతిన్‌= 
భయంతో; తలల చీరలును వీడన్‌= తలపాగాలు ఊడిపోగా; పాదంబులు= కాళ్ళు; అట= అక్కడ; తొ(ట్రు+పడన్‌= 
తడబడగా; పాటీ= పరుగెత్తి; విడిదల వాకిటన్‌+వెడలుచోన్‌= శిబిరం వెలుపలికి వెళ్ళేటప్పుడు; కృపకృతవర్మలన్‌+కని= 
కృపుడినీ; కృతవర్ముడినీ చూచి; వణువట్టు+పట్టు= మిక్కిలి యెండిపోయిన; పెదవులు; తడుపుచున్‌= తడిచేసికొంటూ; 
సదయతన్‌= దయతో; కావరే= రక్షించరా, అనుచున్‌; యొైక్కంగన్‌= నమస్కరించగా; ఆ+మహాత్ములు= ఆ మహనీయులు- 
కృపకృత వరులు; అపుడు; రాక్షస+ఆవేశ-సంభృత (క్రౌర్యులు+అగుటన్‌= రాక్షసుల ఆవేశంతో కూడుకొన్న (క్రూరత్వం 
గలవారవటంచేత; ఆత్మీయ మానుష హాని= తమ మనుష్యుల నాశనం; తల(పన్‌+లేక= ఓర్చుకోలేక; వారలన్‌= వాళ్ళని; 
పొదివి= చుట్టుముట్టి; అందణన్‌= అందరినీ; తరతరంబు+అ= క్రమక్రమంగా; అనేక భల్ల దారితులన్‌= పెక్కు బాణాలచేత 
చీల్చబడినవారిని; చేసిరి. 


తాత్సర్యం: ఓ రాజా! ధృతరాష్ట్రా! కొంతమంది రాజులూ, సైనికులూ ఆ అశృత్తామ చేసిన హింసకు లోనుగాక 
దూరంగా భయంతో తలపాగాలు వీడీ, కాళ్ళు తడబడీ పరుగెత్తి, శిబిరంలో నుండి బయటికి వచ్చే కృపకృతవర్మలను 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 449 


చూచి, మిక్కిలి ఎండిపోయే పెదవులను తడుపుకొంటూ 'దయతో రక్షించరా' అంటూ (మొక్కితే, ఆ మహాత్ములు 
అప్పుడు రాక్షసావేశక్రూరులై తమ పక్షీయుల నాశనం ఓర్వలేక చుట్టుముట్టి అందరినీ [క్రమక్రమంగా పెక్కు 
బాణాలతో చీల్చివేశారు. 


క. ధరణి నెలిదప్ప నొఅగిన | కరిహయనరచయము లొఅలంగా6 గరుణము భూ 

వర! యొరసె శిబిరమున( దన | కరయంగ6 జేరుగడ లేమి నది వృథ యయ్యెన్‌. 199 
ప్రతిపదార్థం: భూవర!= రాజా! ధృతరాషా!; ధరణిన్‌= నేలమీద; నెజి+తప్పన్‌= ఒప్పు తప్పేటట్టు; ఒణుగిన= (వాలిన; 
కరిహయ నర చయములు= ఏనుగుల, గుర్రాల, మనుష్యుల గుంపులు; ఒజలంగాన్‌= అరవగా; శిబిరమునన్‌= విడిదలలో; 


కరుణము= కరుణరసం; ఒరసెన్‌= వ్యాపించింది; అరయంగన్‌= చూడంగా; తనకున్‌; చేరుగడ= ఆశ్రయం; లేమిన్‌= 
లేకపోవటంచేత; అది= ఆ కరుణ రసం; వృథ+అయ్యెన్‌= వ్యర్థమయింది. 


తాత్పర్యం: ఓ రాజా! ధృతరాష్ట్రా! నేలమీద ఒప్పు తప్పి వ్రాలిన ఏనుగుల, గుర్రాల, మనుష్యుల గుంపులు అరవగా 
శిబిరంలో కరుణరసం వ్యాపించింది. చూడగా తనకు ఆలంబనం లేకపోవటంచేత ఆ కరుణరసం వ్యర్థమయిపోయింది. 


విశేషం: కరుణరసం శిబిరంలో వ్యాపించింది కాని దానికి ఆలంబన విభావం లేకపోవటం చేత - అంటే శిబిరం శూన్యం 
అవటంచేత అది వ్యర్ణమయిపోయింది. 


వ. అట్టియెడ. 200 
తాత్సర్యం: అటువంటి సమయంలో. 
మహాస్రద్ధర. 

దనుజవ్రాతంబు కాంతాతతియును బ్రజలుం దారు; నానా విధోగ్ర 

ధ్వను లాకాశావకీర్ణత్వ మహిమ బొరయం, దంష్ట్ర లత్యంత ఘోర 

త్వనిరూఢిం బొంద నార్గుం; దటిచుగ నగు; నుత్తారసల్లాపముల్‌ సే 

యు; నలిం గ్రందార( బైపై నురవడి. గవియున్‌ హుంకృతాభీలభంగిన్‌. 201 
ప్రతిపదార్థం: దనుజ వ్రాతంబు= రాక్షసుల సమూహం; కాంతా తతియును= భార్యల సమూహమూ; (ప్రజలున్‌= బిడ్డలూ; 
తారున్‌= సంచరించింది; నానా విధ= పెక్కుభంగులైన; ఉఊగ్ర= భయంకరాలయిన; ధ్వనులు; ఆకాశ= ఆకాశంలో; అవకీర్లత్వ= 
వ్యాప్తియొక్క; మహిమన్‌= గొప్పతనం; పొరయన్‌= పొందేటట్ట్లూ; దంష్టలు= కోరలు; అత్యంత ఘోరత్వ నిరూఢిన్‌= మిక్కిలి 
భయంకరత్వ (ప్రసిద్దిని; పొందన్‌= పొందేటట్టూ; ఆర్చున్‌= అరిచింది; తజచుగన్‌= మాటిమాటికి; నగున్‌= నవ్వింది; ఉత్తార 
సల్హాపముల్‌= మిక్కుటమైన ధ్వనిగల సంభాషణలు; చేయున్‌= చేసింది; నలిన్‌= ఉత్సాహంతో; హుంకృత+ఆభీల భంగిన్‌= 
హుంకారంయొక్క భయంకర (ప్రకారంతో; (క్రందారన్‌= అతిదారుణమైన ధ్వని నిండగా; పైపైన్‌= మిక్కిలి; ఉరవడిన్‌= 
విజృంభణతో; కవియున్‌= ఉరికింది. 
తాత్సర్యం: రాక్షస సమూహం తన భార్యలతో బిడ్డలతో సంచరించింది. అనేక విధాలయిన భయంకర ధ్వనులు 
ఆకాశంలో వ్యాపించేటట్టూ, కోరలు మిక్కిలి భయంకరంగా కనిపించేటట్టూ అరిచింది. మాటిమాటికి నవ్వింది. 
మిక్కుటమైన ధ్వనితో సంభాషించింది. ఉత్సాహంతో అతిదారుణధ్వనితో భయంకరంగా హుంకరిస్తూ మిక్కిలి 
విజ్బంభణంతో ఉరికింది. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇందులోని సమాపక(క్రియలన్నీ తద్ధర్మార్థకాలయినా, అవి అన్నీ భూతార్హ స్పోరకాలు. 


వ. ఇవ్విధంబున వివిధ వికారాననంబులు బహుళ భంగిక కరపాదంబులు గలుగు నపరిమిత క్రవ్యాదులు 
గవిసి మేదో మాంస మస్తిష్క మజ్జంబు లానుచుం జవియైన వానిం బుత్ర మిత్ర కళత్రాదుల కొసంగుచు 
నన్యకోటి బెరసిన యెడం ద్రోద్రోపు లాడి యవియుం గైకొనుచుం గీలాల పానంబున మత్తిల్లి నృత్యంబులు 
సేయుచు మటియు ననేకప్రకారంబుల విహారంబు సలుపుచు నుల్లసిల్లిరి. పదంపడి యఅపీనుంగు 
లొఅలుటయును దానవగణంబు కలకలంబును డిందువడియె నప్పుడు జగంబులు గొని కాలిన 
కాలాగ్నియుం బోలె. బాండవ శిబిరంబు నిరవశేషంబుగా సమయించి శమియించి చాపాచార్య 
నందనుండు మే నెత్తుట జొత్తిల్లి మోహాంధ్యంబుతో. గలసి యునికింజేసి సాంద్రతర రక్తసిక్తంబు లైన 
బాహుఖడ్గంబు లేక ద్రవ్యంబు చందంబు నొంద మరలి తాను బ్రవేశించు తటి నెట్లుండె నట్ల నిశ్శబ్దం బైన 
యవ్విడిదల వెడలు చుండ. దెలతెలవేగె; నిట్లు ప్రతిన నెబిపి కృపకృతవర్మల పాలికిం జనుదెంచి వారలతో 
నిట్లనియె. 202 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; వివిధ వికార ఆననంబులు= రకరకాలుగా వికృతాలైన ముఖాలు; బహుళ 
భంగిక కర పాదంబులు= పెక్కు విధాలైన చేతులు, కాళ్ళు; కలుగు; అపరిమిత క్రవ్యాదులు= అసంఖ్యాక రాక్షసులు; కవిసి= 
వ్యాపించి; మేదస్‌(:)+మాంస మస్తిష్క మజ్జ్ఞంబులు= మేదస్సూ, మాంసమూ, మస్తిష్కమూ, మజ్జా; ఆనుచున్‌= తింటూ; 
చవి+ఐన వానిన్‌= రుచిగలవాటిని; పుత్ర మిత్ర కళత్ర+ఆదులకున్‌= కొడుకులూ, స్నేహితులూ, భార్యలూ మొదలైన వారికి; 
ఒసంగుచున్‌= ఇస్తూ; అన్య కోటి= ఇతరుల సమూహం; బెరసిన+ఎడన్‌= కూడినప్పుడు; త్రోద్రోపులు+ఆడి= ఒకదాని 
నింకొకటి త్రోసుకుని; అవియున్‌= అవికూడా; కైకొనుచున్‌= తీసికొంటూ; కీలాల పానంబునన్‌= రక్తం (త్రాగటంచేత; మత్తిల్లి= 
మదించి; నృత్యంబులు+చేయుచున్‌= నృత్యాలు చేస్తూ; మజియున్‌= ఇంకా; అనేక (ప్రకారంబులన్‌= పలు విధాల; విహారంబు 
సలుపుచున్‌= విహరిస్తూ; ఉల్లసిల్లిరి= సంతోషించారు; పదంపడి= పిమ్మట; అజపీనుంగులు= ప్రాణావళిష్టులైన (ప్రాణులు; 
ఒజఅలుటయును= మూలగగా; దానవ గణంబు కలకలంబును= రాక్షసుల గుంపు సందడీ; డిందు+పడియెన్‌= అణగింది; 
అప్పుడు; జగంబులు+కొని కాలిన కాల+అగ్నియున్‌+పోలెన్‌= లోకాలను ముట్టి కాలిన ప్రళయాగ్నిలాగా; పాండవ శిబిరంబున్‌= 
పాండువుల విడిదలను; నిరవశేషంబు+కాన్‌= పూర్తిగా; సమయించి= చంపి; శమియించి= శాంతించి; చాప+ఆచార్య 
నందనుండు= ధనుర్లురు పుత్రుడు - అశ్వత్థామ; మే= శరీరం; నెత్తుటన్‌= రక్తంతో; జొత్తిల్లి= ఎర్రబడి; మోహ+ఆంధ్యంబుతోన్‌= 
మోహం అనే చీకటితో; కలిసి+ఉనికిన్‌+చేసి= కలిసియుండటంచేత; సాంద్రతర రక్తసిక్త్రంబులు+ఐన= మిక్కిలి ఎక్కువైన 
రక్తంతో తడిసిన వైన; బాహు ఖడ్గంబులు= చేయీ, కత్తీ; ఏకద్రవ్యంబు చందంబున్‌+ఒందన్‌= ఒక్క వస్తువులాగే ఉండగా; 
మరలి= తిరిగి; తాను; ప్రవేశించు+తజిన్‌= ప్రవేశించునప్పుడు; ఎట్టు+ఉండెన్‌= ఎట్టా ఉందో; అట్టు+అ= అట్టే; నిశృబ్దంబు+ఐన= 
చప్పుడు లేని; ఆ+విడిదలన్‌= ఆ శిబిరంలోనుండి; వెడలుచున్‌+ఉండన్‌= బయటికి వస్తూంటే; తెలతెల వేగెన్‌= తెల్లవారింది; 
ఇట్లు; ప్రతిన= శపథం; నెజపి= నెరవేర్చి; కృప కృతవర్మల పాలికిన్‌= కృపాచార్య కృతవర్మల దగ్గరకు; చనుదెంచి= వచ్చి; 
వారలతోన్‌= వారితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 

తాత్సర్యం: ఈ విధంగా రకరకాలుగా వికృతాలైన ముఖాలూ, పెక్కురీతులైన చేతులూ కాళ్ళూ కలిగిన పెక్కుమంది 
రాక్షసులు గుమిగూడి మేదస్సూ, మాంసమూ, మస్తిషమూ, మజ్ఞా భుజిస్తూ రుచిగా ఉన్నవాటిని కొడుకులకూ, 
స్నేహితులకూ, భార్యలకూ ఇస్తూ, పరాయివాళ్ళు చేరితే గెంటివేసి వాటిని కూడా తీసికొంటూ, రక్తం త్రాగటంచేత 
మదించి నాట్యాలు చేస్తూ, ఇంకా అనేక విధాలుగా విహరిస్తూ ఒప్పారు. తరువాత ప్రాణావశిష్టులైన ప్రాణులు 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 451 
మూల్లగా రాక్షస సమూహం సందడికూడా తగ్గింది. అప్పుడు లోకాలను తగులబెట్టే ప్రళయాగ్నివలె పాండవ 
శిబిరంలోని వాళ్ళను యావన్మందినీ చంపి శాంతించి అశ్వత్హామ శరీరం రక్తంతో ఎర్రబడి మోహపుచీకటితో కలిసి 
ఉండటంచేత అధిక రక్తంతో తడిసిన చేయీ కత్తీ ఒకే వస్తువువలె కనబడగా, మళ్ళీ తను (ప్రవేశించినప్పుడు ఎట్లా 
ఉందో అలాగే నిశ్శబ్దంగా ఉన్న ఆ శిబిరంలోనుండి బయటకు వస్తూంటే తెల్లవారింది. ఇట్లా శపథం నెరవేర్చి 
కృపకృతవర్మల దగ్గరికి వచ్చి వాళ్ళతో ఇట్లా అన్నాడు: 


విశేషం: మోహాంధ్యము - మోహమనే ఆంధ్యం - రూపకం. 'జగంబులు గొని కాలిన కాలాన్నియుంబోలె' - అలంకారం 
ఉ్రేక్ష. 


అశ్వత్త్హామ పాండవ శిబిరంబు వెడలి కృపకృతవర్మల( గూడికొనుట (సం. 10-8-140) 


“సకల పాంచాలురు సమసిరి పాంచాలి । కొడుకు లందటు జముకడకు. జనిరి; 
చేది మాత్య ప్రభద్రాది బలంబులు । నిరవశేషంబుగా నేల. గలిసె; 

మాటలు పెక్కేల? మానిసి గుట్ట మే । నుం గను పేరెల్లం ద్రుంగె( బాండు 
భూవరనందను లేవురు€ గృష్టుండు । సాత్యకియును నెందు. జనిరొ కాని 


రై 


తే. తండ్రియును నేలినాతండు దైన్యపడిన । దాని కరులపై వచ్చి యీశాను వరము 
గాంచి మీరలు పెను్రాపు గాంగ వీడు । దజీయుటకు నెంతదగునంత పజుపంగంటి.” 203 


ప్రతిపదార్థం: సకల పాంచాలురున్‌= పాంచాలు రందరూ; సమసిరి= చచ్చారు; పాంచాలి కొడుకులు+అందజున్‌= (ద్రౌపది 
కొడుకు లందరూ; జముకడకున్‌= యముడి దగ్గరకు; చనిరి= వెళ్ళారు, చచ్చిపోయారు; చేది మాత్య ప్రభద్ర+ఆది 
బలంబులు= చేది బలాలూ, మాత్స్యబలాలూ, ప్రభద్రకుల బలాలూ మొదలైనవి; నిరవశేషంబుగాన్‌= ఏమీ మిగలకుండా; 
నేలన్‌+కలిసెన్‌= నశించాయి; మాటలు పెక్కు+ఏల?= ఇన్ని మాటలెందుకు?; మానిసి= మనుష్యుడు; గుజ్జము; ఏనుంగు+అను 
పేరు+ఎల్లన్‌= ఏనుగు అనే మాట సర్వం; తుంగెన్‌= నశించింది; పాండు భూవర నందనులు+ఏవురున్‌= పాండురాజు 
కొడుకు లైదుగురూ; కృష్ణుండున్‌; సాత్యకియును; ఎందున్‌+చనిరొ కాని= ఎక్కడికి వెళ్ళారో కాని; తండ్రియును= నా 
తండ్రియైన [ద్రోణుడూ; ఏలిన+ఆత(డున్‌= రాజైన దుర్యోధనుడూ; దైన్యపడిన దానికిన్‌= దీనత్వం పొందిన దానికి; 
అరులపైన్‌= శత్రువులపైకి; వచ్చి; ఈశాను వరము= ఈశ్వరుడి వరం; కాంచి= పొంది; మీరలు= మీరిద్దరూ; పెను+ప్రాపు+కాం 
గన్‌= పెద్ద అండకాగా; వీడు= శిబిరం; తణియుటకున్‌= సమీపించటానికి; ఎంత+తగున్‌= ఎంత తగుతుందో; అంత= 
అంతా; పజుపన్‌+కంటిన్‌= బాధించగలిగాను. 


తాత్సర్యం: 'పాంచాలు రందరూ చచ్చారు. (ద్రౌపది కొడుకులు అందరూ నశించారు. చేది మాత్స్య ప్రభద్రకాదుల 
సేనలు ఏమీ మిగలకుండా నశించాయి. ఇన్ని మాటలెందుకు? మనుష్యుడు, గుర్రం, ఏనుగు అనే మాటలేకుండా 
పోయింది. పాండవు లైదుగురూ, కృష్ణుడూ, సాత్యకీ ఎక్కడకు వెళ్ళారో కాని, నా తండ్రీ, నా ప్రభువూ దైన్యం 
పొందినందుకు శత్రువులపై దండెత్తి వచ్చి, ఈశ్వరుడి వరం పొంది, మీరు పెద్ద అండకాగా, నేను శిబిరం 
(ప్రవేశించటానికి ఎంత తగుతుందో అంతా చేసి బాధించాను.” 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పిన వినుచు మున్ను రాక్షసావేశంబునం జేసి నీచపరాక్రమంబు లాచరించి తదనంతరంబ తెలిసి 
యా రథికవరులు వగం బొగులుచున్నవారు గావున నగ్గురునందన నగ్గింపం దలంపక యూరకుండి తమ 
మనోవికృతి యతం డెటుంగకమున్న తలలు వంచుకొని తగు తెటింగున( బొగడిన నతండు. 204 


ప్రతిపదార్థం: అని; చెప్పినన్‌; వినుచున్‌; మున్ను= మొదట; రాక్షస+ఆవేశంబునన్‌+చేసి= రాక్షసు డావేశించటం చేత; నీచ 
పరా(క్రమంబులు= తుచ్చ పరాక్రమాలు; ఆచరించి= చేసి; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మటనే; తెలిసి= (గ్రహించి; ఆ 
రథికవరులు= ఆ రథికశ్రేష్ణులైన కృపకృతవర్మలు; వగన్‌= పశ్చాత్తాపంతో; పొగులుచున్‌+ఉన్నవారు+కావునన్‌= బాధపడుతున్నారు 
కాబట్టి; ఆ+గురునందనున్‌= ఆ గురుపుత్రుడిని-అశ్వత్తామను; అగ్గింపన్‌+తలంపక= పొగడనెంచక; ఊరక+ఉండి; తమ 
మనస్‌(:)+వికృతి= తమ మనస్సులోని మార్పు; అతండు; ఎణుంగక మున్ను+అ= తెలిసికోవటానికి ముందే; తలలు 
వంచుకొని; తగు తెజంగునన్‌= తగిన విధంగా; పొగడినన్‌= పొగడగా; అతండు= అశ్వత్థామ. 


తాత్పర్యం: అని చెప్పగా వింటూ మొదట రాక్షసు డావేశించటం చేత తుచ్చంగా పరా(క్రమించి, ఆ వెంటనే 
(గ్రహించికొని ఆ రథిక (శ్రేష్టులైన కృపకృతవర్మలు పశ్చాత్తాపంతో తపిస్తున్నారు కాబట్టి ఆ గురుపుత్రుడిని పొగడటానికి 
ఇచ్చగించక ఊరుకొని తమ మనస్సు మార్పు అతడు [గ్రహించటానికి ముందే తలలు వంచుకుని సముచిత రీతిని 
పొగడితే, అతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “పాండుతనయులు నాచేత బట్టువడుట । తెగుట గలిగిన నను€ గొంత పొగడ దగును; 

జలముమై రిత్తవాండ్రను జంపు టరయ । మీరు గొనియాడు నంతటి పారుషంబె?”' 205 
ప్రతిపదార్థం: పాండు తనయులు= పాండురాజు కొడుకులు- పాండవులు; నాచేతన్‌; పట్టువడుట= చిక్కటం; తెగుట= 
చావటం; కలిగినను= సంభవిస్తే; ననున్‌= నన్ను; కొంత; పొగడన్‌+తగును= పొగడటం మంచిది; చలముమైన్‌= పట్టుదలతో; 


రిత్తవాం(డ్రను= పనికిమాలినవాళ్ళను- అల్పులను; చంపుట; అరయన్‌= చూడగా; మీరు; కొనియాడు+అంతటి= పొగిడేటంత; 
పారుషంబు+ఎ?= పఫౌరుషమా? (కాదనుటు). 


తాత్పర్యం: 'పాండవులు నా చేత చిక్కటం, చావటం సంభవిస్తే నన్ను ఏదో కొంత పొగడటం మంచిది. పట్టుపట్టి 
పనికిమాలిన వాళ్ళను చంపటం “మీరు పొగిడేటంతటి పౌరుషమా?' 


వ. అనిన విని వారలు 'ధృష్టద్యుమ్న ప్రముఖ పాంచాలురను బ్రతివింధ్యాది ద్రౌపదేయులను బేరుకొని వారివారి 
బలంబులను మాత్యాానీకప్రభృతి సైన్యంబులను నొక్కరూపేనియు. ద్రిక్కకుండ నొక్కరుండవ రెండు జాములలో 
నేలం గలిపితి; కరం బశ్చెరువుగాదె!' యని యతనిం గౌంగిలించుకొని రనుటయు సంజయునకు 
ధృతంరాష్తుం డిట్లనియె: 206 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; వారలు; ధృష్టద్యుమ్న ప్రముఖ పాంచాలురను= ధృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలురనూ; 
ప్రతివింధ్య+ఆది-ద్రౌపదేయులను= (ప్రతివింధ్యుడూ మొదలైన |ద్రౌపదీకుమారులనూ; పేరుకొని= పేర్కొని; వారి వారి 
బలంబులను= వారి వారి సేనలనూ; మాత్స్య+అనీక ప్రభృతి సైన్యంబులను= మాత్స్య సైన్యం మొదలైన సైన్యాలనూ; 
ఒక్కరూపు+ఏనియున్‌+త్రిక్కక+ఉండన్‌= ఒక్క మనిషికూడా మిగలకుండా; ఒక్కరుండవు+అ= ఒక్కడివే; రెండు జాములలో; 
నేలన్‌+కలిపితి(వి)= నళింపజేశావు; కరంబు= మిక్కిలి; అచ్చెరువు+కాదె?= ఆశ్చర్యం కాదా?; అని; అతనిన్‌= అతడిని; 
కౌంగిలించుకొనిరి; అనుటయున్‌; ధృతరాషుండు; సంజయునకున్‌; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 453 


తాత్సర్యం: అనగా విని వాళ్ళు 'ధృష్టద్యుమ్నాది పాంచాలురనూ, (ప్రతివింధ్యాది ద్రౌపదీ కుమారులనూ పేర్కొని 
వారి వారి సేనలనూ మాత్స్యసైన్యం మొదలైన సైన్యాలనూ ఒక్కడు కూడా మిగలకుండా ఒక్కడవే రెండు జాములలో 
రూపుమాపావు. ఇది అత్యంతం ఆశ్చర్యకరం కాదా?” అని అతడిని కౌగలించుకొన్నారు. అని చెప్పగా ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇలా అన్నాడు: 


క. 'కురుపతికి జయము గోరెడు । గురుపుత్రుండు మున్న యేలొకో యిటు తటికిం 

జొరక యెడ మడిసినను మణ్‌ । వెరవుం జేవయును జూప వేడుక వడియెన్‌.” 207 
ప్రతిపదార్థం: కురుపతికిన్‌= కురురాజునకు- దుర్యోధనుడికి; జయము; కోరెడు; గురుపుత్రుండు= అశ్వత్థామ; మున్న= 
ముందే; ఏల+ఒకో= ఎందుచేత; ఇటు= ఈ రీతిగా; తటికిన్‌+చొరవ= సమయానికి పూనుకోక; ఎడ మడిసినను= అదను 


తప్పుగా; మటి= తరువాత; వెరవున్‌= ఉపాయమూ; చేవయును= బలమూ; చూపన్‌= (ప్రదర్శించటానికి; వేడుక పడియెన్‌= 
ఉత్సహించాడు. 


తాత్సర్యం: 'దుర్యోధనుడికి జయం కోరే అశ్వత్థామ ముందే ఎందుకో ఈ రీతిగా సమయానికి పూనుకోక, 
సమయం మించిన తరువాత ఉపాయమూ, బలమూ (ప్రదర్శించటానికి ఉత్సహించాడు." 


వ. అనిన యమ్మహీపతి కతం డిట్లనియె. 208 


ప్రతిపదార్థం: అనిన+ఆ+మహీపతికిన్‌= అని పలికిన ఆ ధృతరాష్ట్రుడికి; అతండు= సంజయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు: 


తాత్సర్యం: అట్లా అడిగిన ఆ ధృతరాష్రుడితో సంజయు డిట్లా అన్నాడు: 


ఉ. “పాండు నృపాలనందనుల బాహుబలంబున కోడి యాతండు 
ద్దండత( గుంది యుండి వసుధావరునూరులు నుగ్గుసేసి బీ 
ముండు దదుత్తమాంగము సముద్దతి( దన్నిన దాన శోకముం 
జండతర ప్రకోపము నసహ్యపు వేదన సేయ నత్తటిన్‌. 209 


ప్రతిపదార్థం: ఆత(డు= అశ్వత్థామ; పాండు నృపాల నందనుల= పాండురాజు కొడుకులయొక్క; బాహు బలంబునకున్‌= 
భుజపరా(క్రమానికి; ఓడి= భయపడి; ఉద్దండతన్‌= అధికంగా; కుంది+ఉండి= బాధపడి ఉండి; భీముండు; వసుధావరు+ఊరులు= 
రాజు (దుర్యోధనుడి) తొడలు; నుగ్గు+చేసి= విరుగగొట్టి; తద్‌+ఉత్తమాంగమున్‌= అతడి శిరస్సును; సముద్దతిన్‌= మిక్కిలి 
గర్వంతో; తన్నినన్‌= తన్నితే; దానన్‌= ఆ కారణంచేత; శోకమున్‌= దుఃఖమూ; చండతర (ప్రకోపమున్‌= మిక్కిలి తీవ్రమైన 
కోపమూ; అసహ్యము+వేదన= దుస్ఫహమైన బాధ; చేయన్‌= చేయగా; ఆ+తథిని= అప్పుడు. 


తాత్పర్యం: 'అశృత్తామ పాండవుల భుజపరా[క్రమానికి వెరచి అధికంగా బాధపడుతూ ఉండి, భీముడు దుర్యోధనుడి 
తొడలు విరుగగొట్టి అతడి శిరస్సును తన్నిన కారణంచేత, దుఃఖమూ, తీవ్రమైన కోపమూ దుస్ఫహమైన వేదనా 
కలుగగా, అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. గురుని చావు తెజంగు క్రొత్తయై మనమున । నావహిల్లుటయు మహాగ్రహమున 

బాసయిచ్చి రాజు పనుపును బడసి యు । దగ్రవృత్తి నరిగి యట్లు సేసె. 210 
ప్రతిపదార్థం: (పూర్వపద్యంలోని 'ఆతండు” కర్త) గురుని చావు తెజంగు= తండ్రి మరణవిధం; (క్రొత్త+ఐ= అపూర్వమై; 
మనమునన్‌= మనస్సులో; ఆవహిల్లుటయున్‌= ఉండగా; మహా+ఆ(గ్రహమునన్‌= మిక్కిలి కోపంతో; బాస+ఇచ్చి= శపథంచేసి; 
రాజు పనుపును= దుర్యోధనుడి ఆనతిని; పడసి= పొంది; ఉద(గ వృత్తిన్‌= భయంకరవ్యాపారంతో; అరిగి= వెళ్ళి; అట్టు+చేసెన్‌= 
ఆ విధంగా చేశాడు. 


తాత్సర్యం: తండ్రి చచ్చిన విధం అపూర్వమై మనస్సులో నాటగా మహాక్రోధంతో శపథం చేసి, రాజానుమతిని 
పొంది, భయంకరోద్యోగంతో వెళ్ళి ఆ రీతిగా చేశాడు. 


ఉ. తా వెసం బోవునప్టు బలదర్ప సమగ్రులు పాండుపుత్రు ల 

చో వసియింపకున్మి. దనచూచిన కార్య మతం డొనర్జె; దే 

వావలికైన నత్తెథింగు నాక్రమలీలలు సెల్ల నేర్చునే? 

భూవర! వారలున్న విధిపోకల( బోవుట గాక యంతయున్‌.” 211 
ప్రతిపదార్థం: తాన్‌= తాను(అశృత్థామ); వెసన్‌= శీఘ్రంగా; పోవు+అప్టు= వెళ్ళినపుడు; బల దర్భ సమగగ్రులు= పరా(క్రమ 
గర్వంతో నిండినవారు(అగు); పాండుపుత్రులు= పాండురాజు కొడుకులు; ఆ+చోటన్‌= ఆ (ప్రదేశంలో; వసియింపక+ఉన్కిన్‌= 
ఉండకపోవటంచేత; అతండు= అశ్వత్థామ; తన చూచిన కార్యము= తను అనుకున్న పని; ఒనర్చెన్‌= చేశాడు; భూవర!= 
ఓ రాజా! ధృతరాష్టా!; వారలు+ఉన్నన్‌= పాండవులు ఆ సమయంలో అక్కడ ఉన్నట్లయితే; ఆ+తెజంగు+ఆ|క్రమ లీలలు= 
ఆ విధమైన ఆక్రమణపు తీరులు; దేవావలికైనన్‌= దేవతల సమూహానికైనా; చెల్లన్‌+నేర్చునే= సాగగలిగేవా?; అంతయున్‌= 
అంతా; విధి పోకలన్‌= దైవగతులలో; పోవుట+కాక= పోవుటమే కదా! 


తాత్సర్యం: అశ్వత్భామ శీఘ్రంగా వెళ్ళినప్పుడు పరాక్రమగర్వంతో నిండిన పాండవులు అక్కడ లేకపోవటంచేత 
అశ్వత్తామ తాననుకొన్న పని చేశాడు. ధృతరాష్ట్రా! దైవగతి ననుసరించి అంతా నడవటం తప్ప, పాండవులు అక్కడే 
ఉన్నట్టయితే అశృత్తామ చేసిన ఆ విధమైన ఆ(క్రమణపు తీరులు దేవతల సమూహానికి కూడా సాగగలిగేవా? 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. విధి నిర్ణయంవలన అంతా అట్టా జరిగింది కాని పాండవులు అక్కడే ఉన్నట్టయితే అశ్వత్భామ 
అ -— (a) ౧? ధా @ 
చేసిన ఆక్రమణలు దేవతలు కూడా చేయగలిగేవారు కారని భావం. దేవతలకు కూడా సాధ్యం కాదంటే, అశ్వత్థామ మాట 


వేరే చెప్పాలా? అనటంచేత అలంకారం కావ్యార్థాపత్తి. 


వ. అని చెప్పి విను మట్లు కృపకృతవర్మలచేత సంభావితుండై కుంభసంభవసంభవుండు వారలతో మనమి(క 
'మనుజపతి కడకు. దడయక పోవలయు. బుణ్యంబున మనము వోపునంతకుం బ్రాణంబులు గలిగి 
యుందెనేని యిత్తెఐం గెలింగింతి మనుటయు వార లట్లకాక యని యచ్చోటు గదలి యమ్మువ్వురును 
భూవల్లభసల్లాప కుతూహలంబున రయంబునం జనుదెంచి. 212 


ప్రతిపదార్థం: అని చెప్పి; వినుము; అట్లు; కృప కృత వర్మల చేతన్‌; సంభావితుండు+ఐ= ఆదరింపబడినవాడయి; కుంభసంభవ 
సంభవుండు= ద్రోణుడి కొడుకు-అశ్యత్త్థామ; వారలతోన్‌= ఆ కృపకృతవర్మలతో; మనము; ఇంకన్‌; మనుజపతి కడకున్‌=రాజు 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 455 


(దుర్యోధనుడి) దగ్గరకు; తడయక= ఆలస్యం చేయకుండా; పోవలయున్‌= వెళ్ళాలి; పుణ్యంబునన్‌= అదృష్టం వలన; మనము; 
పోవు+అంతకున్‌= వెళ్ళేటప్పటికి; (ప్రాణంబులు+కలిగి+ఉండెన్‌+ఏని= బ్రదికి ఉన్నట్లయితే; ఈ+తెజంగు= ఈ విధం; 
ఎజింగింతము= చెపుదాము; అనుటయున్‌= అనగా; వారలు; అట్టు+అ కాక= అట్లాగే అని; ఆ+చోటు= ఆ (ప్రదేశం; కదలి; 
ఆ+మువ్వురును= ఆ ముగ్గురూ; భూ వల్లభ సల్లాప కుతూహలంబునన్‌= రాజుతో సంభాషించే కోరికతో; రయంబునన్‌= 
వేగంగా; చనుదెంచి= వచ్చి. 


తాత్సర్యం: అని చెప్పి, ధృతరాష్టా! వినుము. ఆ రీతిగా కృప కృతవర్మల చేత ఆదరించబడినవాడయి అశ్వత్థామ 
వాళ్ళతో “ఇంక మనం దుర్యోధనుడి దగ్గరికి వెంటనే వెళ్ళాలి. అదృష్టవశంచేత మనం వెళ్ళే సరికి అతడు (బ్రదికి 


ఉంటే, జరిగినదంతా చెపుదాము” అనగా, వాళ్ళు అట్టే అన్నారు. ఆ ముగ్గురూ అక్కడినుండి బయలుదేరి రాజుతో 
మాట్లాడాలనే కోరికతో వేగంగా వచ్చి. 


అశ్వత్తామాది రథికత్రయంబు దుర్యోధనుం గనుంగొనుట (సం. 10-9-11) 
తే. రక్త సంసిక్తమైన ధరాతలమున । నార్తి( బొరలుచు నూర్పు లందంద సంద 
డింప జీవంబు వెడల నుంకింప( జేష్ట । లొయ్యనొయ్యన యడంగంగ నున్న యధిపు. 213 
ప్రతిపదార్థం: రక్త సంసిక్తము+ఐన= రక్తంతో బాగా తడిసిన; ధరాతలమునన్‌= నేలమీద; ఆర్తిన్‌= బాధతో; పొరలుచున్‌= 
అటూ ఇటూ దొర్లుతూ; ఊర్పులు= శ్వాసలు; అందంద= మిక్కిలి; సందడింపన్‌= అధికంకాగా; జీవంబు= (ప్రాణంబు; 


వెడలన్‌+ఉంకింపన్‌= పోవటానికి సిద్దమవగా; చేష్టలు; ఒయ్యనొయ్యన= క్రమక్రమంగా; అడంగంగన్‌= ఉడుగగా; ఉన్న+అధిపున్‌= 
ఉన్న రాజును- దుర్యోధనుడిని. 


తాత్సర్యం: నెత్తుటితో తడిసిన నేలమీద బాధతో అటూ ఇటూ దొర్లుతూ, మిక్కిలి ఆయాసపడుతూ, ప్రాణం 
పోవటానికి సిద్దపడి, క్రమక్రమంగా చేష్టలుడిగిన దుర్యోధనుడిని. (తరువాత పద్యంతో అన్వయం). 
మహాస్రగ్ధర. 

కని శోకం బాత్మలం దగ్గలముగ రథముల్‌ గ్రక్కునన్‌ డిగ్గి, భూమిన్‌ 

ధనువుల్‌ వోవైచి, భాష్య్వోద్దమము వొదువు వక్తంబులన్‌ విప్రలాపం 

బును దైన్యం బావహిల్లం బొరలుచు( బొరి నా భూవిభున్‌ శాంతదృష్టిం 

గనుంగొంచుం జేరి, కే లంగముపయి నిడుచుం గౌంగిటం జేర్చుకొంచున్‌. 214 
ప్రతిపదార్థం: కని= చూచి; శోకంబు= దుఃఖం; ఆత్మలందున్‌= మనస్సులలో; అగ్గలముగన్‌= అధికంకాగా; రథముల్‌; 
(గ్రక్కునన్‌= శీఘ్రంగా; డిగ్గి= దిగి; భూమిన్‌= నేలమీద; ధనువుల్‌= విల్టులు; పోన్‌+వైచి= పడవేసి; బాప్ప+ఉద్గమము= 
కన్నీటిపొంగు; పొదువు వక్రంబులన్‌= ఆక్రమించే ముఖాలలో; విప్రలాపంబును= ్రేలాపనా; దైన్యంబు= విచారం; ఆవహిల్లన్‌= 
కలుగగా; పొరలుచున్‌= ఉంటూ; పొరిన్‌= మాటికి; ఆ భూవిభున్‌= ఆ రాజును-దుర్యోధనుడిని; శాంతదృష్టిన్‌= శాంతమైన 
చూపుతో; కనుంగొంచున్‌= చూస్తూ; చేరి= సమీపించి; కేలు= చేయి; అంగముపయిన్‌= అతడు శరీరంమీద; ఇడుచున్‌= 
పెడుతూ; కౌంగిటన్‌+చేర్చుకొంచున్‌= కౌగిలించుకుంటూ. 
తాత్సర్యం: చూచి మనస్సులలో దుఃఖం అధికంకాగా, వెంటనే దిగి నేలమీద విల్లులు పడవైచి, కన్నీళ్ళు (కమ్మే 
వదనాలలో (ప్రేలాపనా, దుఃఖమూ కలుగగా, మాటి మాటికి ఆ రాజును శాంతదృష్టితో చూస్తూ, చేరి, చేయి అతడి 
శరీరంమీద ఉంచుతూ, కౌగిలించుకొంటూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  పురపురం బొక్కి యా నృపతిపుంగవు చుట్టును నుండి 'యక్కటా! 

ధరణి సమస్తమున్‌ భవదుదారమహాజ్ఞకు లోను సేసి యి 

ప్పరుసున నీవు దీనతకు భాజనమైతి; విధాత కెందు దు 

పష్కర మగు కార్యముం గలదె? కౌరవనాయక! మ మ్మెజుంగుదే? 215 
ప్రతిపదార్థం: పురపురన్‌+పొక్కి= పురపుర ఏడ్చి; ఆ నృపతి పుంగవు చుట్టునున్‌+ఉండి= ఆ రాజశ్రేష్ణుడి చుట్టూ ఉండి; 
అక్కటా!= అయ్యో!; ధరణిన్‌+సమస్తమున్‌= భూమినంతనూ; భవత్‌+ఉదార మహా+ఆజ్ఞకున్‌= నీ తిరుగులేని ఆజ్ఞకు; 
లోను+చేసి= వశంచేసి; ఈ+పరుసునన్‌= ఈ రీతిగా; నీవు; దీనతకున్‌= దైన్యానికి; భాజనము+ఐతి(వి)= పాత్రుడవయ్యావు; 
విధాతకున్‌= (బ్రహ్మకు; ఎందున్‌= ఎక్కడైనా; దుష్కరము+అగు= చేయరాని; కార్యమున్‌= పని అంటూ; కలదె?= ఉందా?; 
కౌరవనాయక!= కురురాజా!; మమ్మున్‌+ఎణుంగుదే?= మేమెవరమో తెలుసా? 


తాత్సర్యం: పురపురా ఏడ్చి ఆ రాజోత్తముడి చుట్టూ ఉండి “అయ్యో! భూమినంతనూ నీ తిరుగులేని ఆనకు వశం 
చేసి ఈ విధంగా నీవు దైన్యం పొందావు. బ్రహ్మకు చేయరాని పనంటూ ఎక్కడైనా ఉన్నదా? కురురాజా! 
మమ్ములను గుర్తుపట్టావా?' 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. “విధాత కెందు దుష్కరమగు కార్యముం గలదె?” అనే సామాన్యంచేత విశేషం సమర్థించబడినది 


కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 


క. అన నప్పలుకులు వెడ వెడ । విని యా విభు€ డల్లం గన్ను విచ్చిన వదనం 
బునం జూడ్కి నిలిపి కలశజ | తనయుం డి ట్లనియె గద్గదగళుం డగుచున్‌. 216 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; ఆ+పలుకులు= ఆ మాటలు; వెడవెడ విని= అశ్రద్ధగా; విని; విభుండు= రాజు-దుర్యోధనుడు; 
అల్లన్‌= మెల్లగా; కన్ను విచ్చినన్‌= కళ్ళు తెరువగా; కలశజ తనయుండు= కుంభజుడి కొడుకు- అశ్వత్థామ; వదనంబునన్‌= 
(అతడి) ముఖంపై; చూడ్కిన్‌= చూపును; నిలిపి; గద్గద గళుండు+అగుచున్‌= డగ్గుత్తిక పడిన కంఠంగలవాడు అవుతూ; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగా ఆ మాటలు అ(శదగా విని దుర్యోధనుడు మెల్లగా కళ్ళు తెరవగా, ఆ అశ్వత్థామ అతడి 
ఠా ap) యఖ 
ముఖంమీద చూపు నిలిపి డగ్గుత్తికపడ్డ స్వరంతో ఇట్టా అన్నాడు: 


చ.  “అమితబలంబు దర్వమును నద్దుత ధీరతయున్‌ గదాపరి 
శ్రమము బొగడ్త కక్కు నిను€ జక్క నెదుర్దట గాక పోర రం 
ధ్రముగని యొక్క: డుద్దతి గదం దెగటార్డుట గల్లెనట్టై యిం 
క మగల కెట్టివారలకు( గల్గ దపాయము దైవ మల్గినన్‌? 217 


ప్రతిపదార్థం: అమిత బలంబున్‌= అపార పరాక్రమమూ; దర్పమును= గర్వమూ; అద్భుత ధీరతయున్‌= ఆశ్చర్యకరధైర్యమూ; 
గదా పరిశ్రమమున్‌= గదా విద్యాభ్యాసమూ; పొగడ్తకున్‌+ఎక్కు నినున్‌= (ప్రశంసనీయుడవైన నిన్ను; చక్కన్‌= చక్కగా; 
ఎదుర్చుట+కాక= ఎదిరించకుండా; పోరన్‌= యుద్దంలో; రంధ్రము+కని= సందు కనిపెట్టి; ఒక్కడు; ఉద్దతిన్‌= బొద్దత్యంతో; 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 457 


గదన్‌= గదతో; తెగటార్చుట= వధించటం; కల్లెన్‌+అట్టై= సంభవించిందట; దైవము= విధి; అల్లినన్‌= ఆగ్రహిస్తే; ఇంకన్‌; 
మగలకున్‌+ఎట్టి వారలకున్‌= ఎటువంటి శూరులకైనా; అపాయము= హాని; కల్లదు?= సంభవించదు? 


తాత్సర్యం: “అపార పరాక్రమమూ, అహంకారమూ, ఆశ్చర్యకర ధైర్యమూ, గదాయుద్దాభ్యాసమూ (ప్రశంసనీయాలై 
ఉన్న నిన్ను చక్కగా యుద్దంలో ఎదిరించాలే కాని యుద్దంలో అవకాశం గమనించి, ఒకానొకడు జౌద్దత్యంతో గద 
పుచ్చుకొని కొట్టటం సంభవించిందట! దైవానుగ్రహం లేకపోతే, ఇంక ఎంతటి శూరులయితే మాత్రం అపాయం 
సంభవించకుండా ఉంటుందా? 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. భీముడు సందు కనిపెట్టి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుడిని నేల కూలుస్తాడు. దుర్యోధనుడు 
నేలకూలటం దైవం ఆ(గ్రహించటంవల్లనే కాని, పరా(క్రమలోపంవలన కాదని అశృత్తామ (ప్రశంస. ఇందులో సామాన్యాంశంచేత 
విశేషాంశం సమర్థించబడింది కాబట్టి అలంకారం అర్జాంతరన్యాసం. 
చ. దురమున. బెంపు( జేవయును దుర్ద్వమలీల వెలుంగుచుండ సు 

స్టిరత శమంతపంచక విశిష్ట తలంబున( బోరి సద్గతిన్‌ 

బొరసెదు; నీకునై వగపు పుట్టదు; బంధులు, రాజు, దేవులుం 

దిరియుదు రింక; వారి దగు దీనత కోర్వక యుమ్మలించెదన్‌. 218 


ప్రతిపదార్థం: దురమునన్‌= యుద్దంలో; పెంపున్‌= గొప్పతనమూ; చేవయును= బలమూ; దుర్దమలీలన్‌= అణచరాని 
విధంగా; వెలుంగుచున్‌+ఉండన్‌= (ప్రకాశిస్తూండగా; సుస్టిరతన్‌= నిలకడతో; శమంతపంచక విశిష్ట తలంబునన్‌= శమంతపంచకం 
అనే ప్రత్యేకస్థలంలో; పోరి= యుద్దంచేసి; సత్‌+గతిన్‌= ఉత్తమ గతిని; పొరసెదు= పొందుతావు; నీకున్‌+ఐ= నీ విషయంలో; 
వగపు పుట్టదు= విచారం కలుగదు; ఇంకన్‌= ఇకమీద; బంధులున్‌= చుట్టాలు; రాజున్‌= రాజూ (ధృతరాష్ట్రుడూ); దేవులున్‌= 
రాణులూ; తిరియుదురు= యాచకులవుతారు; వారిదగు (వారిది+అగు)= వారిదైన; దీనతకున్‌= దైన్యానికి; ఓర్వక= సహించక; 
ఉమ్మలించెదన్‌= విచారిస్తున్నాను. 


తాత్పర్యం: యుద్దంలో పెంపూ, చేవా అణచరాని విధంగా ఒప్పుతూండగా సుస్టిరత్వంతో శమంతపంచకమనే 
ప్రత్యేక స్థలంలో యుద్దంచేసిన నీవు ఉత్తమగతిని పొందుతావు. నీకొరకు విచారించను. బంధువులూ, రాజూ, 
రాణులూ ఇంక బిచ్చమెత్తుకొంటారు. నేను వారి దైన్యానికి ఓర్చుకొనలేక విచారిస్తున్నాను. 


విశేషం: శమంత పంచకం - పరశురాముడు వైరి రాజులను సంహరించి, ఆ రక్తాన్ని అయిదు మడుగులుగా చేసి 
పితృతర్పణం చేశాడు. తత్సమీప ప్రదేశానికి శమంతపంచకం అనిపేరు. అక్కడే కురుపాండవులు యుద్దం చేయటం వలన 
దానికి కురుక్షేత్రం అనికూడా పేరు. “ఉమ్మలించెదన్‌' అనే తద్దర్మార్థక రూపం వర్తమానార్థకం. 'ఉమ్మలించుచున్నాను' అని 
టె థె య థి 
అరం. 
63 
ఉ.  సీరి యనారతంబు( దన శిష్యులలోపల నెల్ల నిన్ను దు 
ర్వార పరాక్రమాఢ్యు(డని వర్ణన సేయుట గేలిచేసి యా 
మారుతికిన్‌ జయం బొస(గె మాల విధాత్యండు; వాని గెల్పుకో 
లేరికి సమ్మతంబగునె యిట్టిది? దీనను బెంపు గల్లునే? 219 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సీరి= బలరాముడు; అనారతంబున్‌= ఎల్లప్పుడూ; తన శిష్యులలోపలన్‌+ఎల్లన్‌= తన శిష్యులందరిలోనూ; 
నిన్నున్‌; దుర్వార పరాక్రమ+ఆఢ్యుండు+అని= అవార్య పరాక్రమ సంపన్నుడని; వర్షన+చేయుటన్‌= పొగడటాన్ని; గేలిచేసి= 
పరిహరించి; మాల విధాతృండు= చండాలపు (బ్రహ్మ; ఆ-మారుతికిన్‌= ఆ భీముడికి; జయంబు+ఒసరాన్‌= గెలుపు చేకూర్చాడు; 
వాని-గెల్పుకోలు= ఆ భీముడి గెలుపు; ఇట్టిది= ఇటువంటిది; ఏరికిన్‌= ఎవరికైనా; సమ్మతంబు+అగునె?= అంగీకారం 
అవుతుందా?; దీనను= దీనిచేత; పెంపు+కల్లునే?= గొప్పతనం కలుగుతుందా? 

తాత్సర్యం: బలరాము డెప్పుడూ నిన్ను తన శిష్యులందరిలోనూ అవార్య పరా(క్రమ సంపన్నుడవని పొగడటాన్ని 
పరిహసించి మాలదైవం ఆ భీముడికి గెలుపు చేకూర్చాడు. అతడి ఇటువంటి గెలుపు ఎవరికైనా అంగీకారం 
అవుతుందా? దీనివలన అతడికి గొప్పతనం కలుగుతుందా? 


చ. కురువర! నీ మగంటిమియు. గోల్లలయున్‌ బలముం జలంబు దు 

స్తరగతి( బేర్షి భీమునకు( జావక పోవంగరాని యట్టిదై 

నరు బెదరించి కేశవు మనంబు గలంచి యధర్మవృత్తికిం 

జొరుండని పంచె; దీని దివిజుల్‌ గని; రిం కిటవేయు నేటికిన్‌? 220 
ప్రతిపదార్థం: కురువర!= కురుపతీ-దుర్యోధనా!; నీ మగంటిమియున్‌= నీ పరాక్రమమూ; కోల్తలయున్‌= యుద్దమూ; 
బలమున్‌= బలమూ; చలంబున్‌= పట్టుదలా; దుస్తర గతిన్‌= దాటశక్యంకాని విధంగా; పేర్చి= విజృంభించి; భీమునకున్‌; 
చావకపోవంగన్‌-రాని+అట్టిది+ఐ= చావు అనివార్యం అన్నటువంటి దయి; నరున్‌= అర్జునుడిని; బెదరించి= భయపెట్టి; కేశవు 
మనంబు= కృష్ణుడి మనస్సు; కలంచి= కలతచెందేటట్టు చేసి; అధర్మ వృత్తికిన్‌= అన్యాయ (ప్రవర్తనకు; చారుండు+అని= 
పూనుకొనండి అని; పంచెన్‌= నియోగించింది; దీనిన్‌; దివిజుల్‌= దేవతలు; కనిరి= చూశారు; ఇంకన్‌; ఇటన్‌= ఈ విషయంలో; 
వేయున్‌+ఏటికిన్‌= వేయి మాటలెందుకు? 


తాత్పర్యం: దుర్యోధనా! నీ పరాక్రమమూ, యుద్దనైపుణ్యమూ, బలమూ, పట్టుదలా దాట శక్యంకాని విధంగా 

విజృంభించి భీముడికి చావుతప్పదు అన్నటువంటివై, అర్జునుడిని భయపెట్టి, కృష్ణుడి మనస్సును కలత చెందించి, 

అన్యాయ ప్రవత్తికి పూనుకొనేటట్లు చేశాయి. ఇదంతా దేవతలు కనిపెట్లారు. ఇంక ఈ విషయంలో వేయి మాట 
ఫీ (౫ నలి. యు 

లెందుకు? 


ఉ. ధర్మము మాని యూరులు గదం బొడి సేసినయంత. బోక దు 
ష్కర్శ్ముడు వాయుజుం డెడమకాల శిరంబటు దన్నె( జూచి యా 
ధర్మసుతుండు శాస్తి. దగ దానికి. జేయండ; యాతండెప్తు నం 
తర్మదదుషు(; డీ గెలుపు దైన్యము సేయదె? కీర్తి మాయదే? 221 


ప్రతిపదార్థం: దుష్కర్ముండు= చెడ్డపనులు చేసేవాడైన; వాయుజుండు= భీముడు; ధర్మము మాని= ధర్మం విడిచి; ఊరులు= 
తొడలు; గదన్‌= గదతో; పొడి+చేసిన+అంతన్‌+పోక= నుగ్గుచేసి, అంతటితో ఊరుకోక; ఎడమకాలన్‌= ఎడమకాలితో; 
శిరంబు= తల; అటు= ఆ రీతిగా; తన్నెన్‌= తన్నాడు; ఆ ధర్మసుతుండు= ఆ ధర్మరాజు; చూచి; దానికిన్‌; శాస్తిన్‌= శిక్షను; 
తగన్‌= తగినవిధంగా; చేయ(డు+అ= చేయనేలేదు; ఆతండు= ఆ ధర్మరాజు; ఎప్లున్‌= ఎప్పుడూ; అంతర్మదదుష్టుడు= 
లోపల గర్వం గల దుర్దనుడు; ఈ గెలుపు= ఇటుంటి జయం; దైన్యము+చేయదె?= నైచ్యం కలిగించదా?; కీర్తి మాయదే= 
కీర్తి నశించదా? 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 459 


తాత్పర్యం: దుర్మార్గుడైన భీముడు ధర్మం తప్పి నీ తొడలు గదతో విరుగగొట్టి అంతతో ఊరుకోక ఎడమకాలితో 
నీ శిరస్సు ఆ విధంగా తన్నాడు. ఆ ధర్మరాజు అది చూచి కూడా దానికి తగిన శాస్తి చేయనే లేదు. అత డెప్పుడూ 
పైకి కనిపించని గర్వంగల దుర్ణనుడు. ఈ గెలుపు అతడికి నైచ్యం కలిగించదా? దానివలన కీర్తి నశించదా? 


క. కౌరవనాయక! నీదు గ । దారణ గౌరవము సకల ధరణీజన చే 
తోరంజనమై నిర్మల । సారయశోధనము నీకు సంపాదించెన్‌.' 222 


ప్రతిపదార్థం: కౌరవనాయక!= కురురాజా! దుర్యోధనా!; నీదు గదా రణ గౌరవము= నీ గదాయుద్ద మహత్యం; సకల ధరణీ 
జన చేతస్‌()+రంజనము+ఐ= ఎల్ల భూజనుల మనస్సులకీ ఆనందాన్ని కలిగించేదయి; నీకున్‌; నిర్మలసార యశస్‌(ః)+ 
ధనమున్‌= పవిత్రమూ, శ్రేష్ట్మమూ అయిన కీర్తిధనాన్ని; సంపాదించెన్‌= సంపాదించిపెట్టింది. 


తాత్పర్యం: దుర్యోధనా! నీ గదాయుద్ద మహత్యం ఎల్ల జనుల మనస్సుల ఆనందం కలిగించేదయి నీకు 
నిర్మలమూ, సారవంతమూ అయిన కీర్తిధనాన్ని సంపాదించిపెట్టింది”. 


వ. అని పలికి తన మానుషంబు తెటం గూహించి. 223 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి, తన మానుషంబు తెజంగు= తన గౌరవపురీతి; ఊహించి= తలచి. 
తాత్పర్యం: అని పలికి తన గౌరవం సంగతి తలచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. 'కుడువ(గ గట్ట, బంధులకు€ గోటి విధంబుల. బెట్ట, జన్నము 
ల్నడుప, ననేక ధర్మవిధులం బొగ డొందంగ6 జాలునట్టి యె 
క్కుడు సిరి యిచ్చి పేర్మి నొక కొండగ మనిన నీవు సావంగా 
నొడ లిటు లోమితిం; గురుకులోత్తమ ! యేనొక సేవకుండనే?' 224 


ప్రతిపదార్థం: కుడువంగన్‌= తినటానికీ; కట్టన్‌= ధరించటానికీ; బంధులకున్‌= చుట్టాలకు; కోటి విధంబులన్‌= అనేక 
రీతులుగా; పెట్టన్‌= పెట్టటానికీ; జన్నముల్‌= యజ్ఞాలు; నడుపన్‌= చేయించటానికీ; అనేక ధర్మవిధులన్‌= పెక్కు ధర్మకార్యాలలో; 
పొగడు+ఒంద(గన్‌= పేరు పొందటానికీ; చాలును+అట్టి= సరిపడేటటువంటి; ఎక్కుడు సిరి+ఇచ్చి= అధికమైన సంపదనిచ్చి; 
పేర్మిన్‌= (ప్రేమతో; ఒక కొండగన్‌= ఒక కొండలా; మన్సిన నీవు= పోషించిన నువ్వు; చావంగాన్‌= చచ్చిపోగా; ఇటులు= ఈ 
ఇధంగా; ఒడలు+ఓమితిన్‌= శరీరం తాల్బాను-బ్రదికి ఉన్నాను; కురు-కుల+ఉత్తమ!= కురువంశ ్రేష్టుడా-దుర్యోధనా!; ఏను= 
నేను; ఒక సేవకుండనే= ఒక ఉత్తమ సేవకుడనా? 


తాత్పర్యం: 'తినటానికీ, కట్టుకొనటానికీ, బంధువులకు అనేక విధాల పెట్టటానికీ, యజ్ఞాలు చేయించటానికీ, 
పెక్కు ధర్మకార్యాలలో పేరు గాంచటానికీ సరిపడేటంత అధికమైన సంపద నిచ్చి ప్రేమతో ఒక కొండవలె నన్ను 
సాకిన నీవు చచ్చిపోతూ ఉంటే నే నిట్లా (బ్రదికి ఉన్నాను. కురువంశశ్రేష్టా! నేనూ ఒక సేవకుడనా?' 


వ. అని తన్ను. దాన నిందించుకొనుచు మజియు. 225 


ప్రతిపదార్థం: అని; తన్నున్‌+తాను+అ= తనని తనే; నిందించుకొనుచున్‌= తిట్టుకుంటూ; మజియున్‌= ఇంకా. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని తనను తాను నిందించుకొంటూ, ఇంకా (ఇట్లా అన్నాడు). 


టి. “న్యాయము దప్పకుండ(గ రణం బొనరించి దివంబు గైకొనం 
బోయెద; వందు రాందగిన పుణ్యము సేయుటలేదు గాని, మా 
చేయు మనంబునుం దనియం. జెండ(గ బడ్డ విరోధివర్గమున్‌ 
నీయెడ కిం పొనర్పంగ గణింపంగ భాగ్యము గల్గె భూవరా! 226 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా! దుర్యోధనా!; న్యాయము= ధర్మం; తప్పక+ఉండంగన్‌= తప్పకుండా; రణంబు= యుద్దం; 
ఒనరించి= చేసి; దివంబు= స్వర్గం; కైకొనన్‌+పోయెదవు= పొందబోతున్నావు; అందున్‌= అక్కడికి; రాన్‌+తగిన= నిన్ను 
అనుసరించి వచ్చే; పుణ్యము= సుకృతము; చేయుట లేదు= మేము చేసింది లేదు; కాని; మా చేయున్‌= మా చెయ్యో, 
మనంబునున్‌= మనస్సూ; తనియన్‌- తృప్తిపడేటట్లు; చెండంగన్‌+పడ్డ= ఖండించబడిన; విరోధివర్గమున్‌= శత్రుసమూహాన్ని; 
నీ+ఎడకున్‌= నీ హృదయానికి; ఇంపు+ఒనర్చంగన్‌= ఆనందం కలిగేటట్టు; గణింప(గన్‌+భాగ్యము+కల్లెన్‌= లెక్కపెట్టే అదృష్టం 
కలిగింది. 


తాత్సర్యం: 'దుర్యోధనా! నీవు ధర్మం తప్పకుండా యుద్దంచేసి (వీర)స్వర్గం అలంకరింపబోతున్నావు. అక్కడ 

రాదగిన పుణ్యం నీతో మేము చేయాలి కాని, మా చెయ్యో, మనస్సూ తృప్తి పడేటట్టు దొరికిన శత్రువులను 

మట్టుబెట్టి; నీ మనస్సుకు ఆనందం కలిగేటట్లు లెక్కపెట్టే అదృష్టం మాకు కలిగింది. దొరికిన శత్రువులను చంపి 
© © లలి. లు [9] 

చ్చి మనస్సుకు ఆనందం కలిగించే అదృష్టం మాకు దక్కింది. 


విశేషం: ఉస్మానియా ప్రతిలోని 'చెందగయుడ్డ' అనే పాఠం కంటె వావిళ్ళప్రతిలోని 'చెండగ(బడ్డ' పాఠం సమంజసమని 
(గ్రహించబడింది. 


ఆ. _ పుణ్యలోకమునకు. బోయినయప్పుడు । ద్రోణు( గాంచి నీకు ద్రోహియైన 

జనవినింద్య చరితు( జంపె దృష్టద్యుమ్ను । నీ తనూజ డనుము తొలుత. 227 
ప్రతిపదార్థం: పుణ్య లోకమునకున్‌= పుణ్యలోకానికి - స్వర్గానికి; పోయిన+అప్పుడు= నువ్వు వెళ్ళినప్పుడు; (దోణున్‌= 
(ద్రోణుడిని; కాంచి= చూచి; తొలుతన్‌= మొదట; అనఘ!= ఓ పాపరహితుడా!; నీకున్‌; (ద్రోహి+ఐన= (ద్రోహం చేసిన; జన 
వినింద్య చరితున్‌= జనులచేత విశేషంగా నిందింపదగిన నడవడిగల వాడిని; ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; నీ తనూ 
జుండు= నీ కుమారుడైన అశ్వత్థామ; చంపెన్‌+అనుము= చంపాడని చెప్పుము. 


తాత్పర్యం: (వ్ల పుణ్యలోకానికి పోయినప్పుడు ద్రోణుడిని చూచి మొదట “ఓ పాపరహితుడా! నీకు (ద్రోహం చేసిన 
దుశ్చరితుడిని-ధృష్టద్యుమ్నుడిని నీ కొడుకు చంపాిడని చెప్పుము. 


వ. అని నా మాటుగా నమస్కరించి కౌంగిలించుకొనుము. మభజియు వలయు సల్లాపంబులు సేయుము. బాహ్లిక 
సోమదత్తభూరిశ్రవస్పైెంధ వప్రముఖ భవదీయ బాంధవజనంబులతో నా చేసిన కుశలప్రశ్నంబుగా 
సంభావింపు మది యట్లుండె రేయింటి తెజిం గెలింగించెద. 228 


సౌప్తికపర్వము - ప్రథమాశ్వాసము 461 
ప్రతిపదార్థం: అని; నా మాణుగాన్‌= నాకు బదులుగా; నమస్కరించి; కౌంగిలించుకొనుము; మజియున్‌; వలయు సల్లాపంబులు= 
చేయవలసిన సంభాషణలు; చేయుము; బాహ్లిక సోమదత్త - భూరి (శ్రవస్‌+ సైంధవ-ప్రముఖ-భవదీయ- బాంధవ-జనంబులతోన్‌= 
బాహ్హికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవసుడూ, సైంధవుడూ మొదలైన నీ చుట్టాలను; నా చేసిన కుశల ప్రశ్చంబుగా= నేను 
క్షేమం అడిగినట్టుగా; సంభావింపుము= మన్నించుము; అది+అట్టు+ఉండెన్‌= అది అలా ఉండనీ; రేయింటి-తెజంగు= రాత్రి 
జరిగిన విధం; ఎతింగించెదన్‌= చెపుతాను. 
తాత్సర్యం: అని నాకు బదులుగా నమస్కరించి కౌగిలించుకొమ్ము. ఇంకా చేయవలసిన సంభాషణలు చేయుము. 
బాహ్హికుడూ, సోమదత్తుడూ, భూరిశ్రవుడూ, సైంధవుడూ మొదలైన నీ చుట్టాలను నేను క్షేమం అడిగినట్టు చెప్పి 
మన్నించుము. అది అట్లా ఉండనిమ్ము. రాత్రి జరిగిన విధం చెప్పుతాను. వినుము. 


విశేషం: బాహ్లికుడు - ్రతీపుడి కొడుకు. శంతనుడి సోదరుడు. సోమదత్తుడి తండ్రి. సోమదత్తుడు- బాహ్హికుడి కొడుకు. 
భూరిశ్రవుడు - సోమదత్తుడు కొడుకు. సైంధవుడు - దుర్యోధనుడి బావ. దుస్సల భర్త, వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన 
పాండవులతో యుద్దం చేసిన వీరులు. 
సీ, అమృతంబు నింపు కర్ణములకు నొసంగెడు । మాట లాకర్ణింపు మనుజనాథ! 

శాత్రవ శిబిరంబు సౌప్తికవేళం బ్ర। వేశించి నీచు. గిల్జిష్షమయాత్తుం 

దొలుత ధృష్టద్యుమ్ను. ద్రుంచితి( బశుమర | ణంబుగా€ దదనంతరంబ కవిసి 

వాని బంధులనెల్ల వరుస నీటడంగించి | ద్రౌపదీసుతుల నందటను బొదివి 


తే. మిడుక మిడుకంగ( జంపి యప్పుడమి యెల్ల । దునియ పెంటగం గరివాజిమనుజతతుల 

నెల్ల నటికితి( బాండవు లేవురును ము । రారియును సాత్యకియును నా బారి. బడరు'. 229 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! దుర్యోధనా!; కర్లములకున్‌= చెవులకు; అమృతంబు నింపు= అమృత సమృద్ది; ఒసం 
గెడు= ఇచ్చేటి; మాటలు; ఆకర్షింపు(ము)= విను; సౌప్తికవేళన్‌= నిద్రించే సమయంలో; శాత్రవ శిబిరంబున్‌= శత్రువుల 
శిబిరాన్ని; (ప్రవేశించి= చొచ్చి; నీచున్‌ కిల్చిషమమయ+ఆత్మున్‌ - ధృష్టద్యుమ్నున్‌= తుచ్చుడూ, పాపాత్ముడూ అయిన 
ధృష్టద్యుమ్నుడిని; తొలుతన్‌= మొదట; పశుమరణంబు+కాన్‌= పశువును చంపేటట్టు; (త్రుంచితిన్‌= వధించాను; తద్‌+ 
అనంతరంబు+అ= ఆ వెంటనే; కవిసి= పైబడి; వాని బంధులన్‌+ఎల్లన్‌= వాడి చుట్టాల నందరినీ; వరుసన్‌= వరుసగా; గీటడం 
గించి= చంపి; (ద్రౌపదీసుతులన్‌+అందణును= (ద్రౌపది కొడుకుల నందరినీ; పొదివి= మార్కొని; మిడుక మిడుకంగన్‌= 
త్రుళ్ళిపడుతూండగా; చంపి; ఆ+పుడమి+ఎల్లన్‌= ఆ యుద్దభూమి అంతా; తునియ పెంటగన్‌= పెంట తుక్కుతో నిండినదిగా; 
కరి వాజి మనుజ తతులన్‌+ఎల్లన్‌= ఏనుగుల, గుర్రాల, మనుష్యుల సమూవాలన్నిటినీ; నజికితిన్‌= నరికాను; 
పాండవులు+ఏవురును= పాండవులయిదుగురూ; మురారియును= కృష్ణుడూ; సాత్యకియునూ= సాత్యకీ; నా బారిన్‌+పడరు= 
నా హింసకు లోనుకారు. 
తాత్పర్యం: రాజా! దుర్యోధనా! నీ చెవులకు అమృతసమృద్దిని సమకూర్చే మాటలు చెపుతాను వినుము. నిద్రించే 
సమయంలో నేను శత్రువుల శిబిరం (ప్రవేశించి, తుచ్చుడూ, పాపాత్ముడూ అయిన ధృష్టద్యుమ్నుడిని మొదట 
పశువును వధించేటట్టు వధించాను. ఆ వెంటనే, పైబడి వాడి చుట్టాల నందరినీ వరుసగా చంపి, ద్రౌపది కుమారుల 
నందరినీ మార్కొని, (త్రుళ్ళిపడుతూండగా చంపి, ఆ యుద్ధభూమి అంతా పెంట తుక్కుతో నిండేటట్టు ఏనుగుల, 
గుర్రాల, మనుష్యుల సమూహాలనన్నిటినీ నరికాను. పాండవులయిదుగురూ, కృష్ణుడూ, సాత్యకీ నా హింసకు లోను 
కాలేదు”. 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పి 230 
తాత్సర్యం: అని పలికి, 


ఉ. 'ఏమటు పోక శౌరి మది నేర్పడ మున్‌ గని డాంగురించెనో 

యేమిటి కెందు€ బోయిరొ నరేంద్ర! యెబుంగము ధర్మదూష్య సం 

గ్రామ విధంబులం జయము గల్లియు వారికి దక్కదయ్యె వా 

రేమయి రేమి మా కెలస మెక్కె నెఖుంగుము మమ్ము మువ్వురన్‌. 231 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= రాజా! దుర్యోధనా!; ఏము+అటు+పోక= మేము అటు వెళ్ళటం; శౌరి= కృష్ణుడు; మదిన్‌= 
మనస్సులో; ఏర్పడన్‌= స్పష్టంగా; మున్‌= ముందుగా; కని= కనిపెట్టి; డాంగురించెనో= దాచాడో; ఏమిటికిన్‌= ఎందుకోసం; 
ఎందున్‌+పోయిరొ= ఎక్కడికి వెళ్ళారో; ఎజుంగము= మేమెరుగం; ధర్మ దూష్య సంగ్రామ విధంబులన్‌= ధర్మబాహ్యాలైన 
యుద్ద విధానం వలన; జయము+కల్గియున్‌= జయం లభించినప్పటికీ; వారికిన్‌; దక్కదు+అయ్యెన్‌= లభించనట్టే అయింది; 
వారు+ఏమి+అయిరి+ఏమి= వాళ్ళు ఏమయితే నేమి?; మా కెలసము+ఎక్కెన్‌= మాకు కావలసినపని నెరవేరింది; మమ్మున్‌+ 
మువ్వురన్‌= మా ముగ్గురినీ; ఎజుంగుము= తెలిసికొమ్ము. 


తాత్పర్యం: “రాజా! దుర్యోధనా! మేము అటా వెళ్ళటం కృష్ణుడు ముందుగానే బాగా ఊహించి దాచిపెటాడో! వాళ్ళు 
వ్య బం ల! 


ఎందుకోసం ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. ధర్మబాహ్యమైన యుద్దవిధానాల వలన వాళ్ళకు జయం లభించినా 
లభించనట్లే. వాళ్ళు ఏమయితేనేమి? మా అభీష్టం నెరవేరింది. మా ముగ్గురినీ తెలిసికొమ్ము. 


వ. అని కలిపికొని పలికి కృపకృతవర్మల వలనుం జూచి. 232 
ప్రతిపదార్థం: అని; కలిపికొని= వాళ్ళను కూడా కలుపుకొని; పలికి; కృపకృతవర్మల వలనున్‌+చూచి= కృపకృతవర్మలవైపు 
చూచి. 
తాత్సర్యం: అని వాళ్ళను కూడా కలుపుకొని పలికి, కృపకృతవర్మలవైపు చూచి. 
క. “వీరి పెనుబ్రాపు వడసిన(। గౌరవకులనాథ! యేన కా దరయంగా. 

జీరికి. బోవని వారును । వైరుల సమయంగ( జేయ వలంతుల కారే? 233 


ప్రతిపదార్థం: కౌరవ కులనాథ!= కురువంశపతీ! దుర్యోధనా!; వీరి పెను6బ్రాపు+పడసినన్‌= ఈ కృపకృతవర్మల పెద్ద 
తోడ్పాటు పొందితే; ఏను+అ+కాదు= నేనేకాదు; అరయంగాన్‌= చూడగా; చీరికిన్‌+పోవని వారును= ఎందుకూ పనికిరానివాళ్ళు 
కూడా; వైరులన్‌= శత్రువులను; సమయంగన్‌+చేయన్‌= చంపటానికి; వల(తులు+అ+కారే= సమర్భులే కారా? 


తాత్పర్యం: 'దుర్యోధనా! ఈ కృపకృతవర్మల గొప్ప తోడ్పాటు లభిస్తే నేనే కాదు, చూడగా ఎందుకూ పనికిరాని 
వాళ్ళు కూడా శత్రువులను చంపటానికి సమర్భులు కారా? 
వ. అనిన నమ్మాటలు మనఃప్రియంబులై నాలుకకు లావిచ్చిన నా భూవరుం డమ్మహీసురవరున కిట్లనియె.234 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+మాటలు= ఆ పలుకులు; మనస్‌(:)+(ప్రియంబులు+ఐ= మనస్సుకు సంతోషం 
కలిగించేవయి; నాలుకకున్‌; లావు+ఇచ్చినన్‌= శక్తినివ్వగా; ఆ-భూ-వరుండు= ఆ రాజు-దుర్యోధనుడు; ఆ+మహీసురవరునకున్‌= 
ఆబ్రాహ్మణ[శ్రేష్టుడికి- అశ్వత్థామకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 463 


తాత్సర్యం: అనగా, ఆ మాటలు మనస్సుకు ఆనందం కలిగించి నాలుకకు శక్తి నివ్వగా దుర్యోధనుడు అశృత్తామతో 


ఇట్లా అన్నాడు; 
క. “నీవును నీ యోధవరులు । నావైరుల6 బణిచినంత యాచార్యుండున్‌, 
దేవవ్రతుండు. బటిచిరె? | భావింప(గ దుష్కరంపుం బని యిది యనఘా! 235 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! అశ్వత్థామా!; నీవును; ఈ యోధవరులున్‌= ఈ వీరశ్రేష్టులూ - కృపాచార్య 
కృతవర్మలూ; ఆ వైరులన్‌= ఆ శత్రువులను; పజచిన+అంత= బాధించినంతగా; ఆచార్యుండున్‌= గురుడూ-ద్రోణుడూ; 
దేవవ్రతుండున్‌= భీష్ముడూ; పజిచిరె?= బాధించారా?; భావింపంగన్‌= తలచగా; ఇది; దుష్కరంపు(బని= కష్టసాధ్యమైన పని. 


తాత్సర్యం: 'పాపరహితుడైన అశ్వత్థామా! నీవు, ఈ ఏరశ్రేష్టులైన కృపకృతవర్మలూ ఆ శత్రువులను బాధించినంతగా, 
ద్రోణాచార్యుడూ భీష్ముడూ బాధించారా? ఆలోచించగా ఇది చాలా కష్టసాధ్యమైన పని. 


ఆ. కర్షు మనము పెద్దగా గొనియాడుదు; | మతనికంటె శల్యు( దధికుండందు; 

రతండు నతండు నిట్టి యాక్రమంబున నాకు€ । బ్రియము సేయం జూచిరే మహాత్మ! 236 
ప్రతిపదార్థం: మహాత్మ!= మహానుభావా! అశ్వత్హామా!; మనము; కర్షున్‌= కర్టుడిని; పెద్దగాన్‌= అధికంగా; కొనియాడుదుము= 
పొగడుతాము; శల్యుండు; అతనికంటెన్‌= కర్షుడికన్నా; అధికుండు+అందురు= గట్టివాడంటారు; అతండున్‌+అతండున్‌= ఆ 


కర్ణుడూ; ఆ శల్యుడూ; ఇట్టి ఆక్రమంబునన్‌= ఇటువంటి ఆక్రమణంలో; నాకున్‌; ప్రియము+చేయన్‌+చూచిరే= ప్రీతి 
[a] ల 
కలిగించనెంచారా? 


తాత్సర్యం: మహాత్మా! అశ్వత్థామా! మనం కర్షుడిని చాలా గొప్పవాడని (ప్రశంసిస్తాము. శల్యుడు అతడికన్నా 
గట్టివాడని అంటాము. కాని, అతడూ అతడూ ఇటువంటి ఆ(క్రమణంలో నాకు (ప్రీతిని కలిగించనెంచారా?' 


వ. అని యమ్మువ్వుర మొగంబులు గలయం గనుంగొని “మీరు కృతకృత్యులరు. సుఖులరై యుండుండు, 
పునర్దర్శనంబు త్రిదివంబున నయ్యెడు(గాక. వగలు మాని పొం” డని పల్కి ప్రాణంబులు విడిచిన, 
వారలవ్వసుమతీ పతిం గౌంగిలించుకొని వలగొని వచ్చి మరలి మరలి చూచుచు నరదంబు లెక్కియరిగి; 
రంత నుదయగిరి శిఖరంబునకు ఖరకరుండు వచ్చె, నేను నిత్తెజంగు నీకెటింగింపవచ్చితి; నాహవప్రకారం 
బంతయు నీకు వినిపించుటకు నాండు మునీశ్వరుండు నన్నుబనిచి యొసంగిన దివ్యదర్శనత్వంబు నీ 
కొడుకు తోడిదయయ్యె' నని యిట్లు సంజయుండు ధృతరాస్తునకు నశ్వత్థామాది రథికత్రయ వ్యాపార 
కథనపూర్వకంబుగా దుర్యోధను లోకాంతరగమనంబు సెప్పె; ననిన విని 'యటమీంద6 బాండునందను 
లెవ్విధంబునం బ్రవర్తించి? రని యడుగుటయు. 237 


ప్రతిపదార్థం: అని; ఆ+మువ్వురమొగంబులు= ఆ ముగ్గురి ముఖాలూ; కలయన్‌+కనుంగొని= బాగుగా చూచి; మీరు; 
కృతకృత్యులరు= పని నెరవేర్చినవారు; సుఖులరు+ఐ ఉండుండు= సుఖంగా ఉండండి; పునర్‌+దర్శనంబు= మళ్ళీచూడడం; 
త్రిదివంబునన్‌+అయ్యెడున్‌+కాక= స్వర్గంలో అగుగాక!; వగలుమాని= దుఃఖం విడిచి; పొండు; అని; పలికి; ప్రాణంబులు 
విడిచినన్‌; వారలు, ఆ+వసుమతీ పతిన్‌= ఆ రాజును; కౌగిలించుకొని; వలగొని వచ్చి= (ప్రదక్షిణంచేసి; మరలి మరలి చూచు 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


చున్‌= తిరిగి తిరిగి చూస్తూ; అరదంబులు+ఎక్కి= రథాలెక్కి; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= తరువాత; ఖరకరుండు= 
సూర్యుడు; ఉదయగిరి శిఖరంబునకున్‌= తూర్పుకొండ శిఖరానికి; వచ్చెన్‌; ఏనున్‌= నేనూ; ఈశ+తెజంగు= ఈ విధం; 
నీకున్‌; ఎతింగింపన్‌+వచ్చితిన్‌= చెప్పటానికి వచ్చాను; ఆహవ (ప్రకారంబు+అంతయున్‌= యుద్ద విధానం అంతా; నీకున్‌; 
వినిపించుటకున్‌; నాండు= అప్పుడు; ముని+ఈశ్వరుండు= మునిశ్రేష్ణుడైన వ్యాసుడు; నన్నున్‌; పనిచి= ఆజ్ఞాపించి; ఒసంగిన= 
ఇచ్చిన; దివ్యదర్శనత్వంబు= దివ్యదర్శనం; నీ కొడుకుతోడిది+అ= నీ కుమారుడితోపాటిదే అయింది; అని; ఇట్టు= ఈ 
విధంగా; సంజయుండు= సంజయుడు; ధృతరాష్ట్రునకున్‌; అశృత్తామ+ఆది రథిక త్రయ వ్యాపార కథన పూర్వకంబుగాన్‌= 
అశ్వత్థామ మొదలగు ముగ్గురు వీరుల పని తీరు చెప్పటం మొదలుకొని; దుర్యోధను= దుర్యోధనుడియొక్క; లోక+అంతర 
గమనంబు= అన్యలోకానికి పోవటం; చెప్పెన్‌; అనినన్‌; విని; అటమీ(దన్‌= ఆ తరువాత; పాండు నందనులు= పాండవులు; 
ఏ+విధంబునన్‌= ఎట్టా; ప్రవర్తించిరి+అని+అడుగుటయున్‌= (ప్రవర్తించారని అడుగగా. 


తాత్పర్యం: అని ఆ ముగ్గురి ముఖాలు బాగా చూచి, మీరు కృతార్జ్ణులు. సుఖంగా ఉండండి. మళ్ళీ స్వర్గంలో 
కలిసికొందాం. దుఃఖించక పొండి” అని పలికి ప్రాణాలు విడిచాడు. వాళ్ళు ఆ రాజును కౌగిలించుకొని, అతడికి 
ప్రదక్షిణం చేసి, మళ్ళీ మళ్ళీ చూస్తూ రథా లెక్కి వెళ్ళారు. అంత సూర్యోదయం అయింది. నేనూ ఈ వృత్తాంతం 
నీకు చెప్పాలని వచ్చాను. యుద్ద(క్రమం అంతా నికు వినిపించటానికి అప్పుడు వ్యాసమునీంద్రుడు నన్నాదేశించి 
ఇచ్చిన దివ్యదర్శనం నీ కుమారుడితోపాటిదే అయింది” అని ఇట్టా సంజయుడు ధృతరాష్ట్రుడికి అశ్వత్తామాది 
రథికులు ముగ్గురూ చేసిన పని చెప్పటం మొదలుకొని దుర్యోధనుడు లోకాంతరం వెళ్ళటం దాకా చెప్పాడు. అని 
చెప్పగా విని తరువాత పాండవులు ఎట్లా (ప్రవర్తించారని వైశంపాయనుడిని జనమేజయుడు అడుగగా 
(ద్వితీయాశ్వాసంలోని వచనంతో అన్వయం). 


విశేషం: ధృతరాష్టుడు భారతయుద్ద విశేషాలు తెలిసికొనగోరితే, వ్యాసుడు సంజయుడికి ఒక దివ్యశక్తిని అనుగ్రహించాడు. 
ఆ శక్తివలన సంజయుడు యుద్దభూమిలో బాణాలు తగలక, ఎవ్వరిచేతా చూడబడక, తను (ప్రతివారి సంభాషణా వినగలిగాడు. 
అతడు అట్లా తెలిసికొంటూ ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు యుద్ద విశేషాలు చెప్పుతూ వచ్చాడు. ఆ శక్తి దుర్యోధనమరణంతో 
నళించింది. 


ఆశ్వాసాంతము 

మహాస్రద్ధర. 

పరమజ్జేయ స్వభావా! భవభయ హరణ ప్రాఢనామానుభావా! 

కరఖేలచ్చక్రశూలా! కలుషహృదయ సాంగత్య వైముఖ్యశీలా! 

కరుణాయత్తాంతరంగా! కమలభవ మనఃకంజసంవాస భృంగా! 

దురిత ధ్వాంత ప్రదీపా తుల నిరసన సంస్తుత్య నిర్జాసరూపా! 238 
ప్రతిపదార్థం: పరమజ్షేయ స్వభావా!= మిక్కిలి తెలిసికొనదగిన స్వభావం కలవాడా!; భవ= సంసారమువలని; భయ= భీతి 
యొక్క; హరణ= పోగొట్టడంలో; |ప్రాఢ= నేర్పుగల; నామ= పేరుయొక్క; అనుభావా!= ప్రభావం కలవాడా!; కర= చేతిలో; 
ఖేలత్‌= ఆడుతున్న; చ(క్ర= సుదర్శన చ[క్రమూ; శూలా= (తిశూలమూ కలవాడా!; కలుష దుష్ట్రమైన; హృదయ= హృదయం 
కలవారితోడి; సాంగత్య= కూటమికి; వైముఖ్య= విముఖత్వం కల; శీలా!= స్వభావం కలవాడా!; కరుణా+ఆయత్త+అంతరంగా!= 
దయకు అధీనమైన మనస్సుకలవాడా!; కమలభవ= (బ్రహ్మయొక్క; మనస్‌(3)+కంజ= మనస్సు అనే పద్మంలో; సంవాస= 


సాప్తికపర్వము - ప్రథమాశ్వాసము 465 


నివాసంకల; భృంగా!= తుమ్మెద అయినవాడా!; దురిత= పాపం అనే; ధ్వాంత= చీకటికి; (ప్రదీప= గొప్పదనం యొక్క; అతుల= 
సాటిలేని; నిరసన= తిరస్కారంచేత; సంస్తుత్య= మిక్కిలి పొగడదగిన; నిర్భాస రూపా!= అతిశయమైన కాంతితోడి ఆకారం 
కలవాడా!; (ఇవన్నీ హరిహరనాథుడికి విశేషణాలు). 


తాత్సర్యం: మిక్కిలి తెలిసికొనదగిన స్వభావం కలవాడా! సంసారభీతిని పోగొట్టటంలో నిపుణమైన నామ (ప్రభావం 
కలవాడా! చేతిలో (క్రీడిస్తున్న చక్ర శూలాలు గలవాడా! దుష్టుల తోడి సాంగత్యానికి విముఖమైన శీలం కలవాడా! 
దయాధీనమైన మనస్సు కలవాడా! బ్రహ్మ మనఃపద్మంలో నివసించే తుమ్మెద అయినవాడా! పాపాంధకార ప్రదీపాన్ని 
సాటిలేని విధంగా తిరస్కరించే పొగడబడిన కాంత్యతిశయం కల రూపం కలవాడా! హరిహరనాథా! 


అతడి రూపం పాపాంధకారాన్ని పారద్రోలే (ప్రదీపాన్ని సాటిలేని విధంగా తిరస్కరించే సంస్తుత్యమైన కాంత్యతిశయం కలది. 
“కమల భవ మనఃకంజ సంవాసభృంగా" - అలంకారం రూపకం, 'దురితధ్వాంత aa *" అలంకారం రూపకం. 


క. పరిణామగమ్య! నిగమా । పర నిష్టా సంపదచల భావన రమ్యా! 

నిరుపమ సౌందర్య! తప । శరణ నిరత హృదయ కమల సముదిత సూర్యా! 239 
ప్రతిపదార్థం: పరిణామ గమ్య= విశ్వరూప పరిణతిచేతనే తెలియదగినవాడా!; నిగమ= వేదములయందలి; అపర= ఉత్తరభాగము 
అనగా ఉపనిషద్భాగమునందలి; నిష్టా= యోగనిష్ట అనే; సంపద్‌= సంపదచేత; అచలభావన= నిశ్చలధ్యానంచేత; రమ్యా!= 


అందమైనవాడా!; నిరుపమ సౌందర్య!= సాటిలేని శోభకలవాడా!; తపస్‌+చరణ= తపస్సు నాచరించటంలో; నిరత= మిక్కిలి 
ఆసక్రమైన; హృదయ కమల= హృదయమనే పద్యానికి; సముదిత= స్ఫుటంగా ఉదయించిన; సూర్యా!= సూర్యుడైనవాడా!; 


తాత్సర్యం: విశ్వరూప పరిణతిచేతనే తెలియదగినవాడా! వేదముల ఉత్తరభాగములైన ఉపనిషద్భాగములందలి 
యోగనిష్ట అనే సంపద తోడి నిశ్చలధ్యానంచేత రమ్యమైనవాడా! నిరుపమాన సౌందర్యం గలవాడా! తపస్సు 
నాచరించటంలో ఆసక్తమైన హృదయకమలానికి లెస్సగా ఉదయించిన సూర్యుడైనవాడా! హరిహరనాథా! 


విశేషం: 'తపశ్చరణ సూర్యా! తపస్సునాచరించేవారి హృదయపద్మాలను వికసింపజేసేవాడా- అలంకారం రూపకం. 
మాలిని. 

చరణ యుగళకాంతి స్పారలీలా! నిరూఢా 

దర సుఖమయయుక్తా! ధర్మ శీలానురక్తా! 

సుర సముదయ రక్షా! సువ్రతా సంగ హేలా 

కర మహిమ కటాక్ష! గాఢ సర్వానుపేక్షా! 240 


ప్రతిపదార్థం: చరణ యుగళ= పాదద్వంద్వం యొక్క; కాంతి= శోభచే; స్పార= విపులమగు; లీలా!= విలాసం కలవాడా!; 
(సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడి పాదద్వంద్వచ్చాయ విశ్వమంతటా వ్యాపించి వెలుగుతోంది అని భావం); నిరూఢ= స్థిరమూ 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 


అనగా శాశ్వతమూ; అదర= భయరహితమూ; అయిన; సుఖమయ= ఆనందరూపములతో; యుక్తా!= కూడినవాడా!; 
(నిరూఢ+ఆదర అని విభజిస్తే; గొప్ప ఆదరం వలన కలిగే సుఖం అని చెప్పవచ్చు); ధర్మశీల= ధర్మస్వభావం కలవాళ్ళపై, 
పుణ్యపురుషుల పై; అనురక్ష్తా!= అనురాగం కలవాడా!; సుర= దేవతలయొక్క; సముదయ= సమూహంయొక్క; రక్షా!= 
రక్షణకలవాడా! -దేవతలను రక్షించేవాడా!; సువ్రత= ఉత్తమ సంకల్పంలో; ఆసంగ= ఆసక్తిగల సాధుపురుషులకు; హేలాకర= 
ఆనందం కలిగించే; మహిమ కటాక్షా!= గొప్పశక్తికల (క్రీగంటి చూపుకలవాడా! (పరమేశ్వరుడి కటాక్షప్రసారం సు(వ్రతాసక్తులగు 
సాధుపురుషుల కానందం కలగజేస్తుందని భావం); గాఢ సర్వ+అనుపేక్షా!= సమస్త జగద్వ్యాపారమునందూ అతిశయమైన 
అను పేక్షాభావం((శ్రద్ద) కలవాడా! 


తాత్పర్యం: పాదద్వంద్వకాంతిచేత విశ్వాన్నంతనూ (ప్రకాశింపజేసేవాడా! శాశ్వతమూ, భయరహితమూ అయిన 
గొప్ప ఆదరంతో కూడిన ఆనంద రూపాలతో కూడినవాడా! ధర్మస్వభావం కలవారియెడ అనురాగం కలవాడా! 


దేవతా సమూహాన్ని రక్షించేవాడా! ఉత్తమ(వ్రతాలలో ఆసక్తిగల సాధుపురుషులకు ఆనందం కలిగించే [క్రీగంటి చూపు 
కలవాడా! సమస్త జగద్వ్య్యాపారములందునూ అతిశయమైన (శ్రద్దకలవాడా! హరిహరనాథా! 


విశేషం: మాలినికి నాలుగు పాదాలుంటాయి. 'ప్రతిపాదంలోనూ ననమయయ అనే గణాలుంటాయి. 1-9 అక్షరాలకు 
యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


గద్యము. 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 

శ్రీ మహాభారతంబున సౌప్తిక పర్వంబునందు. బ్రథమాశ్వాసము. 

ప్రతిపదార్థం: ఇది; శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= శ్రీమంతుడైన ఉభయకవిమిత్ర బిరుదం కలవాడూ; కొమ్మన+అమాత్య 
పుత్ర= కొమ్మనమంకత్రి కుమారుడూ; బుధ+ఆరాధన విరాజి= పండితుల-దేవతల-పూజచే (ప్రకాశించేవాడూ (అయిన); 
తిక్కన సోమయాజి= తిక్కన అనేపేరుగల సోమయాజిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీమహాభారతంబునన్‌= 
శ్రీమహాభారతంలో; సౌప్తిక పర్వంబునందున్‌= సౌప్తికమనే పేరుగల పర్వంలో; (ప్రథమ+ఆశ్యాసము= మొదటి ఆశ్వాసము. 
తాత్సర్యం: ఇది శ్రీమంతుడైన ఉభయకవిమిత్ర బిరుదం కలవాడూ, కొమ్మనమంత్రి కుమారుడూ, పండితుల 
పూజలచేత |ప్రకాశించేవాడూ, (దేవతలను, పండితులను పూజించటం వలన రాణించేవాడూ), అయిన తిక్కన 
సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని సౌప్తికపర్వంలో మొదటి ఆశ్యాసం. 


సౌప్తికపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం 


రోడ వి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 12 
శాంతిపర్వము 
(మొదటిభాగం 1,2,3 ఆశ్వాసములు) 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం 
దాః యస్‌. గంగప్ప 
డా॥ దావులూరి కృష్ణకుమారి 


ప్రధాన సంపాదకుడు 
దాక్టర్‌ జి. వి.సు బ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA 1౧401114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 

Shanti parvamu of Tikkana Somayaji 
Vol. ౫||. 

Part-1 (1,2,3 Cantos) 


Commentary by 

Dr. G.V.Subrahmanyam - 1st Canto 

Dr. 5. Gangappa - 2nd Canto 

Dr. Davuluri Krishna kumari - 3rd Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.611 
First Edition : 2005 
First Re-print : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D., Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


AINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


V 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం! 
ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయెత్‌. 


కవిత్రయ ఆంధ్రమహాభారతంలో శాంతిపర్వం ఒక ప్రముఖ పర్వం. మహాభారత యుద్ధం సమాప్తి అయిన తర్వాత 
పాండవులు తమకు మిగిలిన దానిని, తాము గెలిచిన దానిని బేరీజువేసుకొనే ఘట్టం. దుర్యోధనుడు తన దుర్దుణసహితంగా, 
అంతమొందిన తరువాత గెలిచింది ధర్మమే అయినా అంత గొప్పగా, ఆకర్షణీయంగా కనపడకపోయింది. అందువల్లనే ధర్శజునికి 
వైరాగ్యం ముంచుకొచ్చింది. దాన్ని తొలగించి రాజ్యపరిపాలనా రంగంలో ఆయన ఆసక్తి కనపరిచేటట్టు సహోదరులు 
నచ్చజెప్పడమేగాక, కృష్ణుడు, వ్యాసుడు మార్గదర్శనం చేయడం అనేవి ఒక ఎత్తు అయితే ఆ తరువాత భీష్ముడు దీర్హంగా 
ఉపదేశించే రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మాలు, ధర్మజునికి శేషజీవిత మార్గదర్శక సూత్రాలు మరోఎత్తు అయినాయి. అవే 
పాఠకులకు ధర్మప్రబోధాలయినాయి. భీష్ముడిలాంటి భక్తుడు, నీతిశాస్త్రకోవిదుడు, తత్త్వం తెలిసినవాడు, కురువృద్దుడై సమాజాన్ని 
చూసినవాడు, ఇక్కడ ధర్మసూక్ష్మాలను చెప్పడం అవశ్య మాచరణీయంగా కనబడుతుంది. 


శాంతిపర్వంలో ధర్మ వివరణం, ధర్మనిరూపణలకు, ఆలంబనంగా వేరువేరు ఉపకథలు వస్తాయి. వీటినన్నింటిని 
సం(గ్రహంగాను, స్వారస్యంగాను తొలిసారిగా తెలుగులో తెలియపరచిన మహాకవి తిక్కన. 


ఆరు ఆశ్వాసాల శాంతిపర్వానికి ఆరుగురు విద్వాంసులు వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. డా॥ యస్‌. గంగప్ప, 
డా॥ దావులూరి కృష్ణకుమారి, డా॥ ఆకురాతి పున్నారావు, డా॥ బేతవోలు రామబ్రహ్మం. ఈ నలుగురు మహాభారత ఘట్టాలను 
విద్యార్థులకు బోధించి పేరుపొందినవారు. మహాభారతానికి ప్రధాన సంపాదకులు డా॥ జి.వి. సుబ్రహ్మణ్యంగారు, ఎడిటోరియల్‌ 
సెల్‌ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్యగారు. వీరిరువురు కూడ శాంతిపర్వానికి వ్యాఖ్యానాన్ని రచించారు. అందువల్ల 
శాంతిపర్వానికి న్యాయము, వ్యాఖ్యానానికి గుణాధిక్యము కలిగింది. వీరికి దేవస్థానం పక్షాన కృతజ్ఞతలు. 

శాంతిపర్వాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. మొదటి మూడు ఆశ్వాసాల్ని ఒక సంపుటంగాను, తర్వాతి 
మూడు ఆశ్వాసాల్ని రెండవ సంపుటంగాను ముద్రించి పాఠకమహాశయుల ముందు ఉంచుతున్నాం. ఇది శాంతిపర్వంలో 


మొదటి సంపుటం. 


ఇక మిగిలిన పర్వషట్కం కూడ త్వరలో వెలువరించేందుకు కృషి జరుగుతున్నది. ఎప్పటిలాగా ఈ పుస్తకాలను 
శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంగా ప్రీతితో చదువరులు స్వీకరిస్తారని భావిస్తున్నాము. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని నిర్మించడం, 

యా రి (30) యు జ క 

పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్తాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాది కార్యక్రమాలను 
నిర్వహించడంద్వారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది జయంత్యుత్సవాలు 
ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు 
“వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు: 


ఆం(ధమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు రాజరాజనరేంద్రుని కోరిక ననుసరించి ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము'” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) అనే పుస్తకాలను 
'నన్నయ వ్యాస పీఠము' అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 
తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై, 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూ(త్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమ ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్యపర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ గ్రాంథికములో [వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధకములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
'ప్రతిపదార్థము, తరువాత తాత్పర్యము, పిమ్మట ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్హతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయితల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 


XI 
వేంకటావధాని గారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 
త్వరలో అచ్చుకు (1102130) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వాతప్రతిని 
ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్యానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా వ్యాఖ్యను 
సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, అంతదనుక 
జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను నిర్వహిస్తూ 
వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయ భారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది. ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిగమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు క్రీ.శే. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి మళ్ళీ వ్యాఖ్యారచయి తల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాస్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది. ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్ధారెడ్డిగారు (రిటైర్డు ప్రిన్సిపాల్‌ యస్‌.వి. ఓరియంటల్‌ 


కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి “తిక్కన భారత వ్యాఖ్యారచనాప్రణాళికొను 
గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. 
అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత (ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన కొన్ని ముఖ్య నియమాలు క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్డ్‌ అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 


XI 
“ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న తిక్కన 
భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత వాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును సమాప్తి 
నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, తరువాత 
తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళ గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన నిప్రణులను 
కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభిప్రాయానుసారం దేవస్థానం సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి ఎడిటరు” కార్యాలయంలోని ప్రచురణల విభాగం (Publications Wing) 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను (ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధైైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని నిర్హ్ణయించడమై నది. 
భాషోలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 


XIV 


వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల తగ్గించటానికీ, 
అవసరం ఉన్నచోట్ల కొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. అటువంటి 
ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న (ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని నిర్ణయించటం 
జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 


ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి. విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యానుక్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి”, 


పై పద్దతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిని పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - అనే 
రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్థీకరించటం జరిగింది. 


xv 
సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్వోత్తమరావు 
సలహానుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధి కారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ఆఫీస్‌' లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క 
సంయుక్తసమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆయా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమ సంపుటం-ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయ సంపుటం-నభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గురించి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది, సభాపర్యాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ తరువాతి 
సంవుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరచినారు. 2002 సంవత్సరానికి ఈ బృహత్‌ 
ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పండిత మండలిని 
పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి ఆరణ్యపర్వం (2భాగాలు), 
విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన వెనువెంటనే ఈ 
మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల లోపల యుద్దపంచకాన్ని ఎఏడుదల 
చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ నిర్ణయించడం జరిగింది. 2004 
కృష్ణాపుష్కరాలసమయంలో ఉద్యోగ, భీష్మ ద్రోణపర్యాలు వెలువడ్డాయి. కర్షపర్వం ఒక సంపుటంగాను, తరువాతి పర్వాలైన 
శల్య, సౌప్తిక, (స్తీ పర్వాలు మూడింటిని కలిపి ఒకే సంపుటంగా ముద్రించుటకు సిద్దం చేయడం జరిగింది. మిగిలిన 
పర్వాలన్నిటిని వీలైనంత తొందరగా విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని 
స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపిక కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. 
తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారత' ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు 
చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. 


కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్శమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి. దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈ మహాగ్రంథం 
వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌. 
గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్యప్రియులూ ఐన శ్రీ 
ఎన్‌. ముక్తేశ్సరరావు, ఐ.ఏ.ఎస్‌. గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేస్తున్నారు. వారికి వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆం(ధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయమండలుల (సంపాదకమండలి, సలహామండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి - నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్టానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ 
కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం (ఎడిటోరియల్‌ సెల్‌ 
నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్తానం ఆ మేరకు పండితవరేణ్యులు డా॥ కె. సర్వోత్తమరావు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీ ముదినర్తి కొండనూచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు 
ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం అద్వితీయమైనది, మరువరానిది. వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో వీరు పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలను 
త్వరితంగా గుణాత్మకంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖ పాత్ర 
వహించిన కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా 
సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, 
తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్యాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్పతీశ్యరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి 


కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 


శ్రీ ఎ.పి.వి.ఎన్‌.శర్మ ఐ.ఏ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి, 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 
సంపాదకమండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహామండలి సభ్యులు 


డా॥ వీరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి 
(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


ఆచార్య ఎం. కులశేఖరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 


ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


ఆభార్య:ఐంఃబుద్ధన్న. దా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి 
ధర్మప్రచారపరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


న స న స జ స 


అజ (జ కో 
W = అ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 
డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


. డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
్‌ డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. దాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 
డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

. దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా. 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా. 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా. 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. క్క శల్య. ఆశ్వా.2 
విరాట. ఆశ్వా. 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ. ఆశ్వా. 8 

ద్రోణ. ఆశ్వా. 1 

ద్రోణ. ఆశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. 5 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 

శల్య. ఆశ్వా. 1 

స్త్రీ. ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 12; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా, 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా, 5 

శాంతి. ఆశ్వా. 6 

ఆను. ఆశ్వా. 1,2 

ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భండార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సేసం 


ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శాంతిపర్వ కథాసారం - 43 


శాంతిపర్వ క థానారం 
(మొదటి భాగం) 


1. ధర్మజ విషాదం: 


మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు గంగానదీతీరంలో విడిదిచేసి, యుద్దంలో చనిపోయిన వారికి 
ధర్మోదకాలు విడిచి, అశౌచం తీరేంత వరకు ఒక నెలపాటు అక్కడ ఉన్నారు. యుద్ధంలో ధర్మవిజయాన్ని సాధించిన ధర్మరాజును 
అభినందించి ఆశీర్వదించటానికి నారదాది మహర్షులు శిష్యులతో సహా అక్కడికి వచ్చారు. మునులందరి పక్షాన నారదుడు 
పాండవుల యోగక్షేమాల నడిగి, అన్నదమ్ములందరు కలిసి యుద్ధం చేసినందుకూ, రణరంగంలో పంతాలూ మాత్సర్యాలు పెరిగినా 
ధర్మమార్గం తప్పనందుకూ, ఆ ధర్మనిష్టవలన ధర్మరాజాదులు పొందిన మానసికవేదనకూ మెచ్చుకొన్నారు. ధర్మరాజు వారికి 
వినయంగా సమాధానం చెప్పాడు. “మా విజయానికి శ్రీకృష్ణదేవుడి కృపాదృష్టీ, బ్రాహ్మణుల అనుగ్రహం, భీమాదుల బాహుబలం 
ప్రధానకారణాలు. రాజ్యమంతా మాకు దక్కినా జ్ఞాతులనందరినీ చంపినందుకూ, అభిమన్యుడూ, పాంచాలీసుత పంచకం మాకు 
దక్కనందుకూ, కుంతీదేవి మొదటి బిడ్డ అయిన కర్ణుడిని చంపుకొని జల తర్పణాలు ఇవ్వవలసి వచ్చినందుకూ నా మనస్సు నిప్పులలో 
పొరలినట్లున్నది' అని వాపోయాడు. కర్ణవధకు విశేషించి విలపించాడు. కర్ణుడి జన్మవృత్తాంతాన్ని కుంతి మొదట్లో దాచినందుకూ, 
ఆపైన కర్ణుడు తనకు తెలిసినా బయటపెట్టనందుకూ, దానివలన పాండవులు అతడు కౌంతేయుడని తెలియలేనందుకూ అంతటి 
విపత్తు కలిగిందని విచారించాడు. కర్ణుడి మాటలూ చేష్టలూ కోపం కలిగించినా ఆతడి పట్ల ధర్మరాజుకు కోపం రాని జన్మాంతర 
సౌహృదాన్ని స్మరించి ధర్మజుడు విలపించాడు. పూర్వస్మృతులతో దుఃఖిస్తూ కర్ణుడితో కూడి ఉన్నట్లయితే పాండవులు దేవగణాలను 
కూడ జయించి ఉండేవారని పలవించాడు. 


నారద మహర్షి కర్ణుడి వృత్తాంతం సంగ్రహంగా చెప్పి 


చ. “వినుము నరేంద్ర! విప్రం డలివెన్‌, జమదగ్ని సుతుండు శాప మి 
చ్చ, నమరభర్త వంచనము సేసె, వరం బని కోరి కుంతి మా 
న్చె నలుక, భీష్ము( డర్దరథుంటేసి యడంచెం, గలంచె మద్రరా 
జనుచిత మాడి, శౌరి విధియయ్యె, నరుం డని. జంపెం గర్లునిన్‌' (శాంతి. 1. 35) 


అని ముగించాడు. ఆ మాటలు విని ధర్మరాజు శోకవ్యాకులు డయ్యాడు. అప్పుడు కుంతి ధర్మరాజును సమీపించి “ఆనాడు 
కర్ణుడికి అతడి జన్మరహస్యం చెప్పగా. సూర్యుడు కూడా అది నిజమని పలికాడు. అయినా, అతడు మా మాట వినక దుర్యోధనుడిని 
ఆశ్రయించి నీ పక్షం రావటానికి నిరాకరించాడు! అటువంటి కర్ణుడికొరకు నీ వెందుకు మనోవేదన పొందుతా'వని ఓదార్చింది. కుంతి 
వర్తనకు వెగడు చెందిన ధర్మరాజు “ఆడవారి నోళ్ళలో రహస్యాలు దాగకుండా ఉండేటట్లు” శపించాడు. కర్గ్ణుడితోపాటు చనిపోయిన 
బంధుమిత్రులు జ్ఞాపకం రాగా ధర్మజుడు శోకతీవ్రతతో తూలిపడబోయాడు. 


2. ధర్మజ వైరాగ్యం: 

బంధుక్షయం చేసిన తనకు రాజ్యస్వీకారం సమ్మతం కాదనీ, వనానికిపోయి, భిక్షతో జీవిస్తూ, బంధువధవలన కలిగిన పాపాన్ని 
పోగొట్టుకొనాలనే భావంతో అర్జునుడి మొగంచూచి ఇట్లా అన్నాడు. “అర్జునా! మనకెందు కీ రాజ్యం? మరొక జనస్థానానికి వెళ్ళి 
బిచ్చమెత్తుకొని బ్రదుకుదాం. అది మనకు సుఖకరం. జ్ఞాతులను చంపటం ఆత్మవధతో సమానం. అహింస, సత్యం, ఓర్పు, 
అనసూయ వంటి గుణాలు వనవాసులకు ఉత్తమమైనవి. కుక్కలు మాంసఖండం కొరకు ఎగబడి కొట్టాడుకొన్నట్లు మన రాజులు 


శాంతిపర్వ కథాసారం - 44 


రాజ్యంకొరకు యుద్ధం చేసి వంశాన్నంతా నాశనం చేసికొని హేయంగా వ్యవహరించారు. దీనివలన కలిగిన దుఃఖం ముల్లోకాల నేలే 
ప్రభుత్వం స్వీకరించినా నాకు సంతోషాన్ని కలిగించదు. ధృతరాషుడిచేత వారించబడని దుర్యోధనుడు కులనాశనకారకు డయ్యాడు. 
అతడిని చంపటం వలన కోపం మాత్రం చల్లారింది; కాని, శోకం దుర్భరంగా మారింది. అందువలన నేను రాజ్యత్యాగం చేసి 
పరిశుద్ధుడ నౌతాను. మీరు రాజ్యం స్వీకరించి వర్ణాశ్రమ ధర్మాలను రక్షించండి. నేను తపోవనానికి పోయి మునిజనగణంతో సుఖంగా 
ఉంటాను” అని అన్నాడు. 


ధర్మజుడి మాటలకు అర్జునుడు విస్తుపోయాడు. “ఘోరయుద్ధం చేసి రాజ్యాన్ని గడించింది బిచ్చమెత్తుకొనటానికా? నీ 
కటువంటి సంకల్పమే ఉంటే ఇంతమందిని ఎందుకు చంపావు? దీనచర్య క్షత్రియులకు తగదు. వనాలకుపోతే అందరూ 
నవ్వుతారు. సంపదలేనివాడు నడపీనుగువంటివాడుగా పరిగణించబడుతాడు. కాబట్టి ధనసంపాదన, బంధుమిత్రులను సంతోషపెట్టటం 
రాజుల కర్తవ్యం. సగోత్రీకులైన దానవులు చావటంవలననే కదా దేవతలు అభివృద్ది చెందారు. క్షత్రియులు బల పరాక్రమాలతో 
రాజ్యాలను గెలుచుకొని, సంపదలు గడించి, పర్ణన్యాదులను యజ్ఞాలతో సంతోషపెట్టి స్వర్గాదిలోకాలను పొందుతారని వేదాలు 
కూడా చెప్పాయి. దిలీపాది చక్రవర్తులు నడచిన బాట అదే. ఆ బాటలోనే నీవు కూడా నడువుము. పాపాలన్నీ పోయేటట్లు 
అశ్వమేధయాగం చేసి అవభృథ స్నానంతో పవిత్రుడవు కమ్ము అన్నాడు. 


ధర్మరాజు  : (కొంతసేపు మౌనంగా ఉండి) నీరసమైన సంసారసుఖాలను వదలి అడవికి పోయి, మునుల బోధలు విని, ద్వంద్వాతీత 
ప్రవృత్తిని సాధించి, భిక్షపై జీవిస్తూ ఉంటాను. అట్టాకాక కర్మమార్గంలో కూరుకుంటే మోక్షసుఖానికి దూరమై పోతాను. 


భీముడు : ధర్మజా! నీ కిప్పుడు కలిగిన దుఃఖాలచేత రాజధర్మాలమీద అసూయ కలిగింది కాని, ఈ అనాసక్తి మొదటినుండి 
ఉంటే రాజులందరూ ప్రాణాలతో బ్రతికి ఉండేవారు. అస్త జీవులమైన మేమంతా గర్వోన్నతిని వదలి బిచ్చమెత్తుకొనే 
దీన పద్దతిలో ప్రవేశించి ఉండేవాళ్ళం. అంత యుద్ధంచేసి ఈ విధంగా అడవికి పోతే అందరూ అవహేళన చేస్తారు. 
మా అసమర్థతను ఎగతాళిచేస్తారు. ప్రజలు దుఃఖిస్తారు. ధర్మరాజా! కర్మరాహిత్యమే మోక్షదాయకమైతే, కొండలు, 
చెట్టు ముక్తిని పొందగలిగి ఉండేవే. అడవిలో ఉండటమే మోక్షకారి కాదు. విధ్యుక్త కర్మలను ఆచరించాలి. 
బ్రహ్మార్చణభావంతో సాగించాలి. ఆత్మతత్త్వజ్ఞాన సాధనకు పూనుకొంటే కర్మరాహిత్యం తనంతట తాను కలుగుతుంది. 
కాబట్టి కర్మరాహిత్యం మోక్షకారకం కాదు. 


అర్జునుడు : ఒక ఇతిహాసం వినుము. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇదివరలో కులాచారాలను వదలి అడవులకు వెళ్ళారు. 
ఇంద్రుడు జాలిపడి పక్షిరూపంలో వారికి గోచరించి, కర్మలు మానకూడదనీ, బ్రహ్మార్చణ భావంతో చేసే సత్కర్మలు 
బ్రహ్మానందాన్ని కలిగిస్తాయనీ' బోధించాడు. వా రామాటలు విని ఇండ్లకు తిరిగివెళ్ళి గృహస్థధర్మాలు నిర్వహించారు. 
ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి నీవు రాజ్యాన్ని పాలించుము. ప్రీతితో యజ్ఞాలు నిర్వహించుము. 


నకులుడు : యజ్ఞాది కర్మలు మానివేయటం అసంగ మనిపించుకొనదు. గృహస్థధర్మం మిగిలిన ఆశ్రమధర్మాల కంటె గొప్పది. 
హింసవలన పాపం కలుగుతుందనే అనుమానం వద్దు. శత్రువులను చంపకుండా ఏ రాజు రాజ్యాన్ని పాలించాడు? 
వాడికి పాపం కలిగిందా? వారు ఉత్తమ గతులు పొందారు కదా! అట్లా నీవు కూడా వ్యవహరించుము. ప్రజారక్షణ 
చేయకపోవటమే రాజుకు మహా పాపం. ఆ ధర్మాన్ని వదలి అడవికిపోవటం ఉత్తమ క్షత్రియ లక్షణం కాదు. 


సహదేవుడు : ధర్మరాజా! శరీర సుఖం జీవితానికి ప్రథమాధారం. అరణ్యానికి వెళ్ళినా శరీరపోషణం తప్పదు. అయినప్పుడు అడవికి 
పోవటం దేనికి? మన్వాదులు ఈ సత్యం తెలిసి రాజ్యం చేశారు. నీవూ ఆ మార్గాన నడువుము. నీవే మాకు తల్లివి, 
తండ్రివి, గురుడవు, దైవానివి కాబట్టి నా ప్రార్థన మన్నించుము. రాజ్యాన్ని పాలించుము. 


ధర్మరాజు 


ద్రౌపది 


అర్జునుడు 


భీముడు 


ధర్మరాజు 


అర్జునుడు 


శాంతిపర్వ కథాసారం - 45 


: (తమ్ముల మాటలు విని మౌనంగా ఉండిపోయాడు) 


: ధర్మరాజా! అరణ్యవాసాజ్ఞాతవాసాలలో అనేక కష్టాలు అనుభవించి, ఘోరయుద్ధంచేసి, రాజ్యాన్ని పొంది ఇప్పుడు 


సుఖాన్ని కోరుతున్న నీ తమ్ములకు ఊరట కల్పించుము. ఈ తరుణంలో రాజ్యత్యాగం చేస్తాననటం అధర్మం, 
అన్యాయం, రాజు దిక్సాలకాంశ సంభూతుడు. అగ్ని ఒకరినే కాలుస్తుంది. రాజాగ్ని వంశాన్నే దహిస్తుంది. కౌరవులు 
నిన్ను అవమానించి సర్వనాశనమయ్యారు. బ్రహ్మ రాజునందు దండనీతిని ప్రతిష్టించాడు. రాజు అపరాధాలను బట్టీ 
శిక్షలు విధిస్తాడు. ఆనాడు కౌరవ సభలో నా చీరలొలిచి జుట్టుపట్టి లాగిన దుశ్శాసనుడిని, తొడచూపిన 
దుర్యోధనుడిని, నిందించిన కర్ణుడిని సముచితంగా చంపి దండనీతిని నీవు ప్రదర్శించావు. విషం పెట్టిన వాడినీ, ఇల్లు 
తగులబెట్టినవాడినీ, రాజకీయతంత్ర రహస్యాలను బయట పెట్టినవాడినీ, పరసతులను హరించేవాడినీ చంపటం 
రాజధర్మం. ఆ పని నీవు చేశావు. నావలె కష్టాలే పడిన వనిత లెక్కడైనా ఉన్నారా? ఇటువంటి నేను ఎన్ని కష్టాలు 
వచ్చినా నీ గృహస్థధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నాను. కౌరవులు వారిపాపం పండి వారు నశించారు. వారి చావుకు వారే 
కారకులు కాగా నీకు పాపం ఎట్లా కలుగుతుంది? కాబట్టి, నీ విచారం మాని రాజ్యపాలన చేపట్టుము. విశ్వశ్రేయస్సు 
కొరకు అనేక యజ్ఞాలు చేయుము. 


: పాలకుడు సమర్శడై దండనీతిని పాటించకపోతే సన్నాసులు కూడా అక్రమాలు చేయటం మొదలు పెట్టుతారు. 


దేశం అరాజక మౌతుంది. దండనీతి నాశ్రయించిన వాడికి హింస చేయక తప్పదు. ఆహార పానీయాలలో ఎన్నో 
సూక్ష్మజీవులను లోకులు హింసిస్తున్నారు. కాబట్టి యోగ్యమైన హింస అహింసగానే పరగణించబడుతుంది. 
యజ్ఞాలలోని జంతుబలులు హింసలు కావు. యుద్దంలో శత్రువీరులను చంపటం హింస కాదు. మన తండ్రి 
పాండురాజు పాలించిన ఈ రాజ్యాన్ని నీవు ఆశించటంలో తప్పేముంది? నీ వీ రాజ్యాన్ని గ్రహించటం ధర్మమో, 
అధర్మమో ఆ దేవు డెరుగును. నీవు మాత్రం ఈ ప్రయత్నాన్ని మానుకొమ్ము, 


* (కోపంతో) ధర్మనిర్ణయంలో నీ అంతటి వాడు మరొకడు లేడు. చేజిక్కిన సామ్రాజ్యాన్ని జారవిడుచుకొంటే అందరూ నిన్ను 


పిరికివా డంటారు. మమ్ములను ఛీకొట్టుతారు. కౌరవులవలన పడిన కష్టాలు తీరేటట్లుగా విజయాన్ని సాధించి రాజ్యాన్ని 
పొందావు. దీనిని వదలటం నింద్యం. కాబట్టి మేమందరం నీ చెప్పిన పనులు చేస్తూ ఉండగా దుర్మార్గులను శిక్షిస్తూ, 
సన్మార్గులను రక్షిస్తూ యాగాలు నిర్వహిస్తూ రాజ్యాన్ని పాలిస్తూ కురువంశకులోత్తము డిగా ప్రకాశించుము. 


* భీమా! రాజ్యపాలనం దుఃఖహేతువని సెద్దలంటారు. దానివలన చేప ఎరను తగులుకొనుటే అనిపిస్తుంది. 
8 యట Dk 


రాజ్యపాలన తరువాత రాజుకు నరకం ధ్రువం. నరుడు చేసిన కర్మలను బట్ట బంధాలలో ఇరుక్కొంటాడు. 
వికారాలను వదలితే ముక్తసంగు డౌతాడు. మిథిలానగరం తగులబడుతున్నా విషాదం పొందని జనకమహారాజు 
చరిత్ర తెలుసుకదా! జ్ఞాని సంసారమగ్నులైనవారిని కొండమీద ఉన్నవాడు నేలమీద తిరిగేవారిని వలె 
చూస్తాడు. 


: ధర్మరాజా! నీవు చెప్పిన జనకమహారాజు కూడా రాజ్యపాలన వదలి భిక్షావృత్తి స్వీకరించాలని అనుకొన్నప్పుడు అతడి 


భార్యచేసిన హితబోధ గమనించదగింది. రాజు వనానికిపోయి బిచ్చమెత్తుకొంటూ ఉంటే, ఇంటిపట్టున అతిథిపూజలు 
ఏమి కావాలి? అన్నదానం ఏమి కావాలి? అన్ని ధర్మాలలో అన్నదానం శ్రేష్టం. గృహస్థాశ్రమ ధర్మం దప్పిగొన్న వారికి 
చలిపందిరివంటిది. ఆకొన్నవారికి పండ్లు కాసిన చెట్టువంటిది. కాబట్టి గృహస్థధర్మాన్ని వదలి పోవటం ధర్మవిరుద్దం. 
అడవికిపోవటం వలన మోక్షం కలుగుతుంది అనుకొనటం అబద్ధం. 


ధర్మరాజు 


శాంతిపర్వ కథాసారం - 46 


: అర్జునా! నీ వాదం ఆమోద యోగ్యం కాదు. వేదాలు ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను రెండింటినీ చెప్పాయి. అందులో 


జ్ఞానులు నివృత్తినే గౌరవిస్తారు. కర్మఫల త్యాగరూపమైన నివృత్తి గొప్పదా? ధనవాంఛ గొప్పదా? కర్మమార్మాన్ని 
అనుసరించేవారు అది గొప్పదని కొంతకాలం, కాదని కొంతకాలం భావిస్తారు. వాళ్ళు అల్చ్పబుద్దులు. శమ, దమ, 
త్యాగాది గుణాలు ఆనందహేతువులని జ్ఞానులు భావిస్తారు. వివేకవంతులు దానిని అంగీకరిస్తారు. 


దేవస్థానుడు (ముని): ధర్మరాజా! అర్జునుడు ధర్మంగా పలికాడు. యోగసిద్ధి పొందాలంటే మెట్లదారి నాశ్రయించాలి. ధనాన్ని 


అర్జునుడు 


ధర్మరాజు 


భోగాలకొరకు ఆర్టిస్తే తప్పు. కాని, యజ్ఞం కొరకు చేస్తే బ్రహ్మప్రాప్తికి నిచ్చెనవలె తోడ్పడుతుంది. యజ్ఞంలో వాడిన 
ధనాన్ని వినియోగిస్తే శమదమాలు కలుగుతాయి. వాటివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందువలన దక్షిణలు 
విరివిగా ఇచ్చే యజ్ఞాలు చేయుము. శివుడూ, బ్రహ్మ, దేవతలూ, మరుత్తులూ, చక్రవర్తులూ అందరూ భూమిని 
పాలిస్తూ యజ్ఞాలు చేసి రాణించారు. అరిషడ్వర్గాలను జయించి ప్రజలను కాపాడే రాజును సమస్త గుణాలూ 
తమంతట తామే వచ్చి చేరతాయని బృహస్పతి చెప్పాడు. కాబట్టి కులధర్మాన్ని కాపాడుకొంటూ భూమిని 
పాలించుము. పూర్వ చక్రవర్తులవలె గృహస్థాశ్రమాన్ని నిర్వహించి చివరకు జ్ఞానబోధతో వాన ప్రస్థాశ్రమాన్ని స్వీకరించుము 
(ఈ మాటలు విని ధర్మరాజు నిర్వేదంలో మునిగిపోయాడు). 


: ధర్మరాజా! రాజధర్మాన్ని అనుసరించి యుద్ధం చేశావు. శత్రువులను చంపావు. రాజనీతిలో పాపాలు చేయటం 


ఉండదని పెద్దలంటారు. శత్రువులు ఉత్తమలోకాలకు వెళ్ళారు. నీకు దానివలన పాపం లేదు. కాబట్టి 
ధర్మానుసారం రాజ్యాన్ని స్వీకరించి, సత్కార్యాలు చేయుము. (ఈ మాటలకు ధర్మరాజు మారుపలకకుండా 
ఉండిపోయాడు). 


క ధర్మరాజా! అర్జునుడి మాటలు నిజాలు. గృహస్థ ధర్మంకంటె రాజులకు మరొక పరమధర్మం లేదు. పరిపాలనలో 


ప్రజలను రక్షించకుండా వదలివేయటం రాజుకు పాపహేతువు. రాజుకు దండనీతికంటె మించిన ధర్మం మరొకటి 
లేదు. సుద్యుమ్నుడనే రాజు దండనీతిని అనుష్టించటం వలననే మోక్షం పొందాడు (అని అతడి కథ చెప్పాడు). 
న్యాయశాస్త్రం బాగా తెలిసి, ప్రజల మనోభావాలను గమనించి, మంచి చెడ్డల తారతమ్యం పట్టిచూచి దండనీతిని 
పాటించే రాజుకు మేలు జరుగుతుంది. హయగ్రీవుడనే రాజు యుద్ధంచేసి విశాలమైన రాజ్యాన్ని స్వాధీనపరచుకొని, 
ప్రజలను పాలించి, యజ్ఞాలు చేసి క్రమంగా శరీరవ్యామోహం వదలి ఉత్తమలోకాలు పొందాడు. రాజులకు 
యుద్దాలు హానికరం కావు. కాబట్టి హింసను గూర్చిన అనుమానం వదలి అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతులనే 
క్షత్రియోచిత ధర్మాలను నిర్వహించుము. 


: మహర్షీ! భర్తలను కోల్పోయిన మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే నాలో రగులుతున్న దుఃఖం నాకు కలత 


కలిగిస్తూ ఉంటే మనస్సు శాంతిగా ఎట్లా ఉంటుంది? నేను రాజ్యాన్ని ఎట్లా పాలించగలను? 


: చావుపుట్టుకలు, హానివృద్భులు మొదలైనవన్నీ కాలానికి లోబడి ఉంటాయి. అందువలన నీవు బాధపడవలసిన 


అవసరం లేదు. పూర్వం సేనజిత్తు అనే రాజు పుత్రమరణంవలన మిక్కిలి బాధపడి ఆత్మబోధవలన తేరుకొని, తా 
నెరిగిన దానిని లోకానికి చెప్పాడు. (వ్యాసు డా వృత్తాంతాన్ని చెప్పాడు). కాబట్టి కులధర్మం అవశ్య కర్తవ్యం. 


: మహర్షీ! అభిమన్యుడినీ, ఉపపాండవులనూ, కర్ణుడినీ, విరాటుడినీ, ద్రుపదుడినీ, ధృష్టద్యుమ్నుడినీ, భీష్ముడినీ, 


ద్రోణుడినీ చంపి పొందిన ఈ రాజ్యం శోకాన్నే తప్ప నాకు సుఖాన్ని కలిగిస్తుందా? పుత్రశోకంతో కుమిలిపోయే 
ద్రౌపదిని చూడగలనా? (అని బంధుమరణ శోక వ్యాకులు డయ్యాడు). 


అర్జునుడు 


నారదుడు 


ధర్మరాజు 


శాంతిపర్వ కథాసారం - 47 


: ధర్మజా! లోకంలో పదార్థాలు పెరగటం విరగటం కొరకే. మిత్రకార్యాలు సుఖాన్నిస్తాయనీ, శత్రుకార్యాలు దుఃఖాన్ని 


కలిగిస్తాయనీ, ధనమే సమృద్ధికి కారణమనీ, ధనం భోగాలకు సాధనమనీ - అనుకొనటం విధివ్రాతను కాదనటమే. 
కాబట్టి నిన్ను బ్రహ్మ లే ధర్మాచరణం కొరకు సృష్టించాడో, దానిని నిర్వహించి ధర్మరాజువు కమ్ము (దీనికి 
ఉపబలకంగా అశ్మకుడు జనకమహారాజుకు చేసిన బోధలను వినిపించాడు). (అయినా ధర్మజుడు మారుపలకలేదు. 
అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు). 


: కృష్ణా! బంధుమరణంవలన కలిగిన శోకం కారణంగా ధర్మరాజు వివేకం బాగా దెబ్బతిని, మనస్సు వికలమైంది. 


వాటిని నీ హితోక్తులతో తేరికొనేటట్లు చేయుము. 


: ధర్మరాజా! నీ వంటివాడు బాధతో ఇట్లా క్రుంగిపోవటం న్యాయమా? రణరంగంలో కన్నుమూసిన వారందరూ 


స్వర్గస్థులయ్యారు. ఒకరాజులే ఏమిటి? భూమిమీద ఎవరు శాశ్వతంగా నిలిచారు? సృంజయుడనే రాజు పుత్రశోకంతో 
మనోవేదన పడుతుంటే నారదుడు ఓదారుస్తూ మహాత్ములైన షోడశచక్రవర్తులు కూడా చివరకు మట్టిలో కలిసిపోవలసి 
వచ్చిందని వివరించి చెప్పాడు. దానితోపాటు పర్వతనారదుల వృత్తాంతం, సువర్ణష్టీవి కథా వినిపించాడు. 


“హరియు. బరాశరాత్మజుండు నాదరణాతిశయంబునన్‌ సవి 

స్తరణ నుపన్యసించిన వచఃప్రకరంబు మహార్దగాఢ; మి 

ప్పరమహితోపదేశములు పాటిగంబట్టి వసుంధరా ధురా 

ధరణ మొనర్చు; మయ్యెడు నుదాత్తయశంబును ధర్మవృద్ధియున్‌'. (శాంతి. 1.273) 


: ప్రజారక్షణంకంటె ఉత్తమధర్మం రాజుకు మరొకటి లేదు. దానివలన బ్రాహ్మణుల వేదవిహిత కర్మలు మెరుగుగా 


ఉంటాయి. లేకపోతే పాడవుతాయి. వేదవిహిత కర్మలు బాగుంటే పుణ్యమూ, చెడిపోతే పాపమూ రాజుకు అధికంగా 
కలుగుతాయి. కనుక ప్రజారక్షణం చేయుము. 


: రాజ్యసంపాదన చేయాలనే కోరిక ఎక్కువై చంపకూడని వారిని ఎంతోమందిని చంపాను. అంతులేని ఆ క్రూరత్వం 


నా అంతరాత్మను తపింపచేస్తున్నది. అంతేకాని మీరంతా ఇంతగా చెప్పగా సందేహించటం మంచిదా? 


: ధర్మరాజా! మానవులు చేసే కర్మలన్నీ భగవంతుడి ఆజ్ఞమేరకే వర్తిస్తాయి. గొడ్డలితో చెట్టును నరికితే గొడ్డలికి పాపం 


వస్తుందా? అన్నింటినీ చేయించేవాడు భగవంతుడు. మానవుడు ఉపకరణం మాత్రమే. అందువలన మానవుడికి 
పాపమంటదు. అట్టే నీకూ. ఇష్టం లేకపోయినా తన కులానికి నిర్దేశించిన కర్మచేయటం ఉత్తమగతిని కలిగిస్తుంది. 
తనదికాని పని అంగీకరిస్తే పాపకారకమౌతుంది. కాబట్టి నీవు క్షత్రియ ధర్మాన్నే నిర్వర్తించుము. శత్రువులను చంపటం 
పాపమని నీ కనిపిస్తే దానికి తగిన పరిహారం చేసికొమ్ము, సంసారాన్ని వదలటం మంచిది కాదు. పై పెచ్చు అశుభం కూడా. 


: ఎందరో రాజులు, బంధువులు నా వలన చనిపోయారు. వారి భార్యలు కూడా ఆ మహాదుఃఖంతో చనిపోతే స్రీ 


హత్యాదోషం కూడా కలుగుతుంది. ఈ పాపం పోవాలంటే నే నేం చేయాలి? ఈ బాధతో భూభారాన్ని మోయటానికి 
ఎట్లా పూనుకొనగలను? ఘోరతపస్సు చేసి శరీరాన్ని వీడటం తప్ప నాకు మార్గాంతరం కనపడటం లేదు. 


: ధర్మరాజా! నీవు బాధపడకుము. యుద్ధంలో చనిపోయిన వారంతా రాజ్యంకొరకు, కీర్తికొరకు, అసూయతో 


యుద్ధంచేసి చనిపోయారు. వారు చేసిన పాపం నీ కంటదు. అంతేకాదు. వారి చావుకు వారి కర్మలే కారణం. ఆ 
కర్మలు నీకు తెలియవు. యముడికి తెలుసు. కాలం తీరితే చాలు యముడు చంపివేస్తాడు. దానికి నీవు కారణమని 
బాధపడటం వెర్రితనం. ఇది కారణంగా ఇల్లు వదలి పోతాననటం మరింత వెర్రితనం. కాలం ఆడించే బొమ్మలే 


శాంతిపర్వ కథాసారం - 48 


మానవులు. మరణించిన రాజుల రాజ్యాలను ధర్మబద్ధంగా వారి వారసులకు ఇచ్చివేయుము. సోదరులైన 
రాక్షసులను చంపిన ఇంద్రుడు పూజించబడుతున్నాడు కదా! నీ కిష్టమైతే ఆ ఇంద్రుడివలె యజ్ఞాలు ఆచరించుము. 
ముందుగా అశ్వమేధ యాగం చేయుము. 


వ్యాసుడు చెప్పిన మాటలకు ధర్మరాజు మనసులో కలత దీరి సంతోషించాడు. పాపకర్మలను, వాటి పరిహారాలను గురించి 
వ్యాసుడిని అడిగాడు. ఆ ముని వివరంగా పేర్కొన్నాడు. అశ్వమేధయాగంలోని అవభృథ స్నానపు నీటిలో మునిగిన వారు కూడా 
పాపాలన్నీ పోగొట్టుకొని పవిత్రులౌతారు. అశ్వమేధయాగకర్త లోకపూజితు డౌతాడు. 


ధర్మరాజు : ఏ విధంగా ధర్మమార్గాన్ని ఆధారం చేసికొని రాజ్యపాలన వ్యవహారాన్ని నిర్వర్తించి పాపం కలుగకుండా ఎట్లా 
నెగ్గగలనో తెలియజెప్పాలి. రాజధర్మాలు, వర్ణ ధర్మాలూ, ఆశ్రమధర్మాలూ, ఆపద్దర్మాలు మొదలైన ధర్మాలనన్నిటిని 
తెలియచెప్పాలి. నాకు రాజ్యపాలనా, ధర్మాచరణా ఒకదాని కొకటి వ్యతిరేకమైనవిగా కనపడుతున్నాయి. దీనిని 
వివరించండి. 


వ్యాసుడు : కురువంశంలోని వారందరికీ పెద్దదిక్కు భీష్ముడు. ఇంద్రాదులకు కూడా ఆయన పూజ్యూడు. చ్యవనాది మహర్షులవద్ద 
ధర్మబోధ పొందాడు. అతడికి ధర్మాలన్నీ కరతలామలకం వంటివి. ఉత్తమజ్ఞాని అయిన భీష్ముడు నీ వడిగిన 
అంశాలన్నీ వివరించగలడు. భీష్ముడు పై లోకాలకు వెళ్ళే సమయం సమీపిస్తున్నది. ఆలసించక నేను చెప్పినట్లు 
చేయుము. 


ధర్మరాజు : ఎంతోమంది బంధువులను యుద్దంలో చంపి మహాపాపం చేశాను. ఇప్పుడు ఆ మహాత్ముడి ఎదుటికి ఏ 
మొగంపెట్టుకొని పోయేది? ధర్మోపదేశం చేయుమని ఎట్టా అడిగేది? 


శ్రీకృష్ణుడు : మహర్షి చెప్పిన మాట పాటించుము. నీకు మేలు కలుగుతుంది. ఏదయినా శోకంతో చేయట మెందుకు? ఇప్పుడు 
నగరానికి వెళ్ళి మరొకమారు వద్దాం పద! ప్రజలు నీ కొరకు మేఘం కొరకు చాతక పక్షులవలె ఎదురుచూస్తున్నారు. 
వారిని సంతోషపెట్టుము. 
ధర్మరాజు సుముఖుడై పరివారం పరివేష్టించి రాగా చుక్కలలో చందద్రుడివలె వెలుగొందాడు. మరునాడు ఉదయం 
రథారూఢుడై కొలువుకూటానికి బయలుదేరాడు. ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు. అర్జునుడు 
వెల్లగొడుగు పట్టాడు. నకుల సహదేవులు వింజామరలు విసిరారు. పంచాగ్నులవలె పాండవులు ఆ రథంలో ప్రకాశించారు. 
మంగళవాద్యాలు సముద్రఘోషవలె మోగాయి. 


3. ధర్మజ పట్టాభిషేకం: 

ధర్మరాజు హస్తినాపుర ప్రవేశయాత్ర మొదలయింది. గాంధారీ ధృతరాష్ట్రలు గొప్ప పల్లకీలో కూర్చుండి ముందుగా 
బయలుదేరారు. ఆ వెనుక ధర్మరాజు, ఆ వెనుక సాత్యకి శ్రీకృష్ణులు రథంలో సాగారు. ప్రక్కన ఒక రథంలో యుయుత్సుడూ, 
ఉచితవాహనాలలో కుంతీదేవ్యాదులను వెంటగొని విదురుడూ పయనమయ్యారు. రాజులందరూ సైన్యాలలో అన్నివైపులా 
పరివేష్టించి రాగా ధర్మరాజు యాత్ర సాగించాడు. పురం శోభాయమానంగా అలంకరించబడింది. అంగనలు పూలవాన కురిపించారు. 
ధర్మరాజును పౌరజనులు పలురకాలుగా కీర్తించారు. రాజపత్నులలో ద్రౌపదికి సాటి మరెవ్వరు లేరని పొగిడారు. నగరం చంద్రోదయ 
సమయంలోని సముద్రంవలె సంతోషంతో ఎగసిపడుతున్నది. ధర్మరాజు రాజప్రాసాదం వాకిలిని సమీపించాడు. బ్రాహ్మణులూ, 
స్త్రీలూ సమర్పించే మంగళద్రవ్యాలను ఆమోదించాడు. ముఖశాల దగ్గర దిగి ధౌమ్యధృతరాష్రులు ముందు నడుస్తూ ఉండగా 
అంతఃపుర ప్రవేశానికి ఉపక్రమించాడు. ఇలవేల్పులను ముందుగా పూజించాడు. బయలు ప్రదేశానికి వచ్చి నగరదేవతలను 


శాంతిపర్వ కథాసారం - 49 


అర్చించటానికి తగిన వారిని నియోగించాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు. బ్రాహ్మణాశీస్సులూ, మంగళవాద్యాలూ మారుమోగాయి. 
ఆ తరువాత జనులందరూ నిశ్శబ్దంగా నిలబడి ధర్మరాజువైపు చూస్తున్నారు. 


ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు బ్రాహ్మణుల మధ్యనుండి లేచి ఇట్లా అన్నాడు. “ధర్మరాజా! 
బ్రాహ్మణులంతా కలిసి నన్ను పంపారు. ఘోరపాపం చేసిన ధర్మరాజు ఎమిరాజు? చంపేటప్పుడు తండ్రి, కొడుకు, సోదరుడు, 
గురువు, మిత్రుడు అని కూడా జంకలేదు. వీడిని తగలబెట్టినా తప్పులేదు. ఇట్లా మంచివారు ఎవగించుకునే ఆ రాజ్యం 
చేయటమెందుకు? బంధువధ చేసి ఎటువంటి భోగాలు అనుభవిస్తావు? నీవు మహాపాపివి” అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణులు 
కలవరపడ్డారు. ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొన్నాడు. ధర్మరాజు నుదుటిపై చేతులు జోడించి నేను మునులందరిచేత 
ఆజ్ఞాపించబడి దృఢమైన నిర్ణయంతో వచ్చాను' అని ప్రకటించాడు. చార్వాకుడు తమ ప్రతినిధి కాడని బ్రాహ్మణులు పేర్కొన్నారు. 
ధర్మార్ణితమైన రాజ్యం ధర్మజుడు కలకాలం అనుభవించగలుగుతాడని దీవించారు. దివ్యదృష్టితో ఆ చార్వాకుడిని గమనించి, 
దుర్యోధనుడి మిత్రుడిగా గుర్తించి, కంటిమంటలలో అతడిని పిడుగుపాటుకు పడిన వృక్షంవలె నేలగూలేటట్లు చేశారు. శ్రీకృష్ణుడు 
చార్వాకుడి శాపవృత్తాంతాన్ని చెప్పి, బ్రాహ్మణులను ప్రశంసించాడు. ధర్మరాజును పట్టాభిషేకానికి సిద్ధం కమ్మని పలికాడు. 


పట్టాభిషేకానికి కావలసిన సంభారాలను సమాయత్తం చేయించారు. ఆరుబయట పెద్దకొలువు తీర్చారు. ధర్మరాజుకు ఎత్తెన 
బంగారపు సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి తగిన ఆసనాలను సమకూర్చారు. ధర్మరాజు తన మనస్సులో doe 
దిగమింగి, సంకల్పబలంతో తేరికొని, సింహాసనంమీద తూర్పు ముఖంగా ఆసీనుడయ్యాడు. ఆయనకు ఎదురుగా సాత్యకి సహిత 
శ్రీకృష్ణుడు బంగారు గద్దెపై కూర్చున్నాడు. భీమార్జునులు రత్నసింహాసనాల'పై కుడిఎడమవైపులలోనూ, వెనుక ప్రక్క నకుల సహదేవులూ, 
మిగిలినవారు సముచిత స్థలాలలో, సముచిత ఆసనాలలో కూర్చున్నారు. పురప్రముఖులు కొలువుతీరారు. సభ చాల ప్రకాశించింది. 


ధౌమ్యుడు ఈశాన్యదిక్కున పల్లంగా ఉన్నచోట వేదికను సిద్ధంచేశాడు. దానిమీద రత్నభద్ర పీఠాన్ని స్థాపించాడు. దానిమీద 
పులితోలు కప్పాడు. బంగారుదండలతో కూడుకొన్న శంఖాన్ని పవిత్రస్థలంలో నిలిపి పూజించాడు. దానిచుట్టూ మట్టి, బంగారు, వెండి, 
మణి కలశాలలో గంగాజలం నింపి, శుభద్రవ్యాలను అందులో ఉంచారు. మంత్రాలను పఠిస్తూ ధర్మరాజును భద్రపీఠంమీద 
కూర్చుండ బెట్టారు. మంగళాలంకార శోభిత అయిన ద్రౌపదిని ఆతడి ఎడమ ప్రక్కగా కూర్చుండబెట్టారు. ముందుంచిన అగ్నిలో 
దేవయజ్ఞ తంత్రం పూర్తి చేశారు. శుభసమయంలో శ్రీకృష్ణుడు అక్కడ పూజలో ఉన్న శంఖాన్ని తీసి 'ఈ భూమికి రాజువు కమ్ము అని 
ప్రీతితో అభిషిక్తుడిని చేశాడు. ధృతరాష్టాది ప్రముఖులందరూ ఆయాకలశాలలోని పవిత్ర జలాలతో ధర్మరాజును అభిషేకించారు. 
ధర్మరాజు చక్రవర్తి పదవిని స్వీకరించి యోగ్యులైన జనులకు అధిక సంపదలను దానాలు చేశాడు. ప్రజల ప్రశంసలకు కృతజ్ఞతలు 
చెప్పి, ధృతరాష్రుడి పెద్దరికాన్ని పునరుద్దాటించాడు. ప్రజలనూ, ధృతరాష్టాదులనూ సముచిత స్థలాలకు సాగనంపాడు. భీముడిని 
యువరాజుగా, షాడ్గుణ్య వివేకానికి విదురుడినీ, ఆదాయ వ్యయాలు తెలపటానికి సంజయుడినీ, సైన్యవ్యవహారాలు, జీతబత్యాలు 
చూడటానికి నకులుడినీ, శత్రురాజ్యాలను ఆక్రమించటానికి అర్జునుడినీ, పురోహిత కార్యాలకు ధౌమ్యుఢడినీ, రాజరక్షకుడిగా 
సహదేవుడినీ నియమించాడు. 


ఆ తరువాత బ్రాహ్మణుల అనుమతితో మృత బంధువులందరికీ భక్తి ప్రపత్తులతో శ్రాద్దకర్మలు నిర్వహించాడు. 
దుర్యోధనాదులకు ధృతరాష్రుడిచేత శ్రాద్ధకర్మలు చేయించాడు. అన్నదానాలూ, జలదానాలూ, మణిదానాలూ చేశాడు. 
పిత్యాణం తీర్చికొని పరిశుద్ధడయ్యాడు. 

4. భీష్మ సందర్శనం: 

ఒకనాడు ఉచిత సమయంలో శ్రీకృష్ణుడిని సందర్శించి వినయంతో నమస్కరించి ఇట్లా స్తుతించాడు. “కృష్ణా! నీ అనుగ్రహం 

వలన వంశక్రమానుగతంగా పొందదగిన ప్రశస్త సామ్రాజ్యాన్ని నేను పొందగలిగాను ధన్యుఢడిని. విష్ణుదేవుడవైన నీవు మమ్ములను 


శాంతిపర్వ కథాసారం - 50 


బావలనీ, మరదులనీ పిలుస్తూ బంధుత్వాన్ని పాటిస్తూ, ప్రేమతో రక్షించావు. నీరక్షలో మేము భయంలేని జీవితం నడిపాము. నీ 
మహిమను కీర్తించటానికి మే మెంతవారం? నీవు సృష్టికి ఆద్యుడవని వేదాలు చెప్పుతున్నా, నీవు ఇటువంటివాడవని చెప్పలేకపోతున్నాయి. 
అవాజ్మానసగోచరుడవైన నీ మహిమ తెలియటం సాధ్యంకాదు. నీ నామాలను భక్తితో కీర్తించే వారికి భోగాలనూ, మోక్షాన్నీ 
ప్రసాదించగలవు. నీ నామాలు అనంతాలు, నీ మహిమలు అమోఘాలు! అని కీర్తించగా శ్రీకృష్ణుడు ధర్మరాజును గుణకీర్తనంతో 
అనుగ్రహించాడు. ఆ తరువాత కొలువు చాలించాడు. 


అప్పుడు తమ్ములను చూచి, వా రిదివరలో పడిన కష్టాలను పేర్కొని, వారి కృషిని అభినందించి, రాజ్యాంగ సప్తకాన్ని రక్షిస్తూ 
రాజభోగాలను అనుభవించండని అనుమతించాడు. ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి, దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి, 
దుర్మర్శుణుడి నివాసం నకులుడికి, దుర్ముఖుడి భవనం సహదేవుడికీ ఇచ్చి, యుయుత్సుడికీ, సంజయుడికీ, ధౌమ్యుఢడికీ వారి వారి 
గృహాలనే ఇచ్చాడు. శ్రీకృష్ణుడినీ, సాత్యకినీ అర్జునుడి గృహంలో విడిది చేయించాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. 


ధర్మరాజు గాంధారీ ధృతరాష్ట్ర విదురులకు రాజ్యాన్ని సమర్పించి, వారి అనుమతితో పరిపాలన సాగించసాగాడు. ఒకనాటి 
తెల్లవారుజామున శ్రీకృష్ణుడి విడిది మందిరానికి వెళ్ళి ఆతడి దివ్య మంగళవి గ్రహాన్ని దర్శించి, 'త్రిలోక వ్యాప్త విక్రముడవైన నీ 
కటాక్షంతోనే రాజ్యాన్ని పొంది త్రిలోక గౌరవాన్ని పొందాను అంటూ సమీపించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానమగ్నుడై 
ఉన్నాడు. ఆ పరిపూర్ణ ధ్యానస్థితికి ధర్మజుడు ఆశ్చర్యపడి, “నిశ్చల దీప ప్రకాశంగా” నిలిచిన ఆ స్థితికి కారణ మేమిటని ప్రశ్నించాడు. 
శ్రీకృష్ణుడు ఆ సమాధి స్థితిని విరమించి సంభాషణ సాగించాడు. 


శ్రీకృష్ణుడు : గంగాపుత్రుడైన భీష్ముడు సమాధిలో ఉండి నన్ను స్మరించాడు. నా మనస్సు అతడిలో లీనమయింది. నీ వా 
మహాత్ముడి వద్దకు వెళ్ళి సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహనివృత్తిని చేసికొమ్ము 


ధర్మరాజు : నీవు ముందుండగా పితామహుడిని దర్శించాలని భావిస్తున్నాను. నీ సన్నిధి భీష్ముడికి కూడా ఆనందదాయకమౌతుంది. 
ఉత్తరాయణ పుణ్యకాలానికై ఎదురుచూస్తున్న భీష్ముడు పరబ్రహ్మ స్వరూపుడవైన నీ సన్నిధానాన్ని అభిలషిస్తూ 
ఉంటాడు. అతడిపై గల దయతో, నాపై ఉన్న ఆదరంతో భీష్ముడికి నీ దర్శనాన్ని కలిగించుము. 


భీష్ము డాసమయంలో నవగ్రహాలచేత చుట్టబడిన చంద్రుడివలె నారదాది మహామునులు చుట్టూ పరివేష్టించి ఉండగా, 
అస్తమించబోతున్న సూర్యుడివలె ఉండి ఎలుగెత్తి విష్ణుసహస్ర నామస్తోత్రాన్ని పఠించాడు. చివరకు “నమః కృష్ణాయ” అంటూ 
తలవంచి మొక్కాడు. (భీష్ముడి స్తుతి స్తవరాజమన బడుతుంది. దీని పఠనంవలన సుగతి కలుగుతుంది.) ప్రశాంతాత్ముడై నిశ్శబ్దంగా 
ఉండిపోయాడు. మునులు భీష్ముడినీ, విష్ణుదేవుడినీ ప్రశంసించారు. 


భీష్మస్తవాన్ని దివ్యశక్తితో స్వీకరించిన శ్రీకృష్ణుడు దయాంతఃకరణుడై శయ్యనుండి దిగి ధర్మజుడి వద్దకు వెళ్ళి, అతడిని 
ప్రబోధించి తన తమ్ముడైన సాత్యకితోనూ, భీమాదులతోను కలిసి భీష్ముడి వద్దకు రథాలపై పయనమయ్యారు. మార్గమధ్యంలో 
శమంత పంచకాలను చూచి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు పరశురాముడి చరిత్రాన్ని విస్తరించి చెప్పాడు. ఓఘవతీ నదీ తీరంలో 
అంపశయ్యమీద పరుండి ఉన్న భీష్ముడిని అందరూ దర్శించారు, నమస్కరించి ఆతడి చుట్టూ కూర్చున్నారు. 


5. శ్రీకృష్ణానుగ్రహం: 
శ్రీకృష్ణుడు : మహానుభావా! నీ మనస్సు కలతలేకుండా ఉన్నదా? మానసిక బాధకంటె శరీరబాధ మిన్న అని అంటారు. శరీరంలో 
ఒక బాణమున్నా బాధిస్తుంది. కాగా, అనేక బాణాలు నాటిన నీ శరీరబాధను గురించి అడగాలా? ఇట్లా ఉన్న నీకు 


బాధ కలగలేదంటే దానికి నీ తండ్రి ఇచ్చిన వరమే కారణం. నీవు దేవతలకు సైతం ఉపదేశించగల సమర్శడవు. 
మహర్షులవలె ద్వంద్వాతీతుడవు. బ్రహ్మచర్య దీక్షచేత మన్మధుడిని జయించినవాడవు, శరతల్పంమీద పడుకొని 


శాంతిపర్వ కథాసారం - 51 


స్వేచ్చామరణం ప్రకటించ గలిగిన వ్యక్తిని ముల్లోకాలలో ఎక్కడా ఇంతవరకు వినలేదు, కనలేదు. నీవు తపస్సంపన్నుడవు. 
లోకాలలోని సమస్త విషయాలను తెలిసికొన్న విజ్ఞాడవు. యుద్దంలో చనిపోయిన బంధుమిత్రులను స్మరించి 
ధర్మరాజు శోకతప్తుడై ఉన్నాడు. నీ పుణ్యతమస్సుట వాక్యపద్దతితో అతడి బాధను తొలగించుము. చతుర్వర్థాల 
ప్రజలు చతురాశ్రమాలతో చేయవలసిన వేదవిహితమైన ధర్మాలన్నీ నీకు తెలుసును. ప్రవృత్తి నివృత్తి మార్గాలూ, 
సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలూ, ధర్మశాస్తాలూ నీకు కరతలామలకాలే. నీవు సర్వ సంశయాలను తీర్చగల 
సమర్భుడవు. నీవు ధర్మరాజును ఆదరించుము. నీవంటివారి సామర్థ్యం శోకమోహాలతో బాధపడే ప్రజలను 
తరింపచేయటమే ప్రయోజనం కదా! 


: (కొద్దిగా కృష్ణుడివైపు ముఖం త్రిప్పి నమస్కరించి) లోకాలకు కర్తవు భర్తవు సంహర్తవు అయినవాడా! ఆశ్రితజనార్తి 
నిరాస నిపుణా! యోగీశ్వరా! కృష్ణా! నా కేది మేలో నీ మనస్సులో సంకల్పించుము. 


; భీష్మతపస్స్వరూపుడా! నాయందు నీకెప్పుడూ అచంచలభక్తి నిలిచి ఉంటుంది. భక్తి ఆర్జవం కలిసి ఉన్న నీ 
హృదయంలో నా రూపు సదా ప్రత్యక్షమౌతుంది. నేటినుండి ఎబది ఆరు రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో 
ప్రవేశిస్తాడు. నీవు మోక్షాన్ని పొందుతావు. నీవు లోకాంతరగతుడ వైతే ఈ లోకంలో జ్ఞానం మరుగైపోతుంది. నీవలన 
ధర్మవివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందటానికి వీరంతా వచ్చారు. వీరిలో ధర్మరాజుకు జ్ఞానోపదేశం చేయుము, 
పురుషార్థ వివేకాన్ని ప్రసాదించుము. 


: సకలదైవ న్వరూపుడవైన శ్రీకృష్ణా! నీ తీయని మాటలు చెవులలో పడగానే అమృతరస ప్రవాహంవలె నాకు ఆనందాన్ని 
కలిగించాయి. వచోనైపుణ్యం నీ సొత్తు. నీ ముందు మాటలాడటం బ్రహ్మకు కూడా సాధ్యంకాదు. ఇక నేనెట్లా 
సమాధానా లిచ్చేది? విషాగ్నులతో దీటైన బాణాలు గ్రుచ్చుకొని నా దేహానికి కలిగిస్తున్న బాధ అపారం. మాటాడే శక్తి 
లేదు. దుర్చలత్వంతో నా నాలుక స్పష్టంగా పలుకలేకపోతున్నది. అందువలన నా అశక్తతకు మన్నించుము. 
ధర్మరాజుకు ఏది హితమో దానిని నీవే బోధించుము. నీ వుండగా నేను చెప్పటం గురు వుండగా శిష్యుడు 
చెప్పినట్టుంటుంది. 

: భీష్మా! నీవు భగవత్తత్వవేదివి. కురువంశ భారం నీమీద ఆధారపడి ఉన్నది. నీకు మూడువరా లిస్తున్నాను. గుచ్చుకొన్న 
బాణాలవలన నీకు మూర్చ్భగానీ, అలసటగానీ, నొప్పిగానీ కలుగకుండా సుఖాత్ముడవు బెతావు. ఆకలిదప్పులు 
లేకుండా శక్తి మంతుడవుగా ఎల్లప్పుడూ ఉంటావు. సకలప్రాణుల వర్తనాలూ నీకు బుద్ధిగోచరమయి అతిశయజ్ఞానాన్ని 
కలిగిస్తాయి. వీటివలన కలిగే మహిమాతిశయంతో వర్ణిల్లుము. 


వ్యాసాది మహర్షులందరూ శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. దేవతలు పూలవాన కురిపించారు. సాయంకాలం కావటంచేత 
శ్రీకృష్ణాదు లందరూ భీష్ముడికి నమస్కరించి మరునాడు ఉదయం తిరిగి వస్తామని చెప్పి హస్తినాపురానికి తిరిగి వెళ్ళారు. మరునాటి 
ఉదయం పెద్దలనూ పిన్నలనూ వెంటబెట్టుకొని ధర్మరాజు భీష్ముడిని దర్శించాడు. మహర్షి గణం వచ్చింది. “నారదుడు సమస్త 
ధర్మపద్ధతులను అడిగి తెలిసికొనండి' అని అందరినీ ఉద్దేశించి చెప్పాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిని అడిగి తెలిసికొనటానికి ధర్మరాజును 
మాత్రమే నిర్దేశించాడు. భీష్ముడి యోగక్షేమాలు కనుగొన్నాడు. 


: కృష్ణా! నీవు దివ్యచిత్తంలో నన్ను భావించటంచేత నేను వృద్ధుడనైనా బాలుడివలెనయ్యాను. నీ ఆదేశానుసారం 
పాండవులకు చెప్పగోరినవన్నీ వివరించి చెప్పుతాను. అయినా పాండవులకు శుభప్రదమైన వాటిని నీ వెందుకు 
చెప్పవు? నీ అభిప్రాయ మేమిటి? చెప్పుము. 


శాంతిపర్వ కథాసారం - 52 


: భీష్మా! లోక శ్రేయస్సుకు, కీర్తికి నేనే మూలకారణం. అందులో సందేహం లేదు. ఇది నాకు వచ్చే క్రొత్తదైన కీర్తి కాదు. 


అత్యుత్తమ కీర్తి నీకు ప్రసాదించాలని నా జ్ఞానాన్ని నీ బుద్ధిలో ప్రవేశపెట్టుతున్నాను. నీ కీర్తి ఈ భూమి ఎంతకాలం 
ఉంటుందో అంతవరకు నశించకుండా ఉంటుంది. నీ మాటలన్నీ వేదాలతో సమానంగా గౌరవించబడతాయి. నీ 
వాక్య సముదాయాన్ని ధర్మరాజు వినటం ఉభయతారకం. చిరకీర్తి నీకు కలగాలని భావించి ఇట్టా చేశాను. నీ ధర్మ 
విజ్ఞాన వివేకం వలన పాండవులే కాక ఇక్కడ ఉన్న అందరూ కృతార్థు లౌతారు. 


: తన జన్మకారణంగా మునీంద్రులందరికి మోక్షాన్ని కలిగించినవాడూ, భరతవంశీయుల లో సాటిలేని వ్యక్తిత్వం 


కలవాడూ, సత్య, శౌచ, శాంతి, కాంతులకు ప్రకాశాన్ని కలిగించినవాడూ, పాత్రదానం, యజ్ఞాచరణం, బంధురక్షణం 
మొదలైన ఉత్తమ ధర్మాల నాచరించటంలో సంతోషాన్ని పొందేవాడూ, కామంవలన కాని, అర్థంవలన కాని, 
భయంవలన కాని అవినీతి మార్గంలో ప్రవేశించనివాడూ అయిన ఉత్తమగుణశోభితుడు ధర్మరాజు ఇక 
అడుగదలచుకొన్నవన్నీ అడుగవచ్చును. 


: ధర్మరాజు యుద్ధంలో గురువులూ, బంధువులూ, మిత్రులూ అని లెక్కించక వాడి బాణాలతో అందరినీ సంహరించాడు. 


అనేకులు రణంలో నిహతులయ్యారు. అందువలన అతడు క్రూరుడని భావిస్తావేమో అని నీ ఎదుటపడటానికి 
భయపడుతున్నాడు. 


: కృష్ణా! విద్యాబోధనం, దానాలిస్తూ యాగాలుచేయటం - బ్రాహ్మణులకు ఎట్లాగో, రాజులకు యుద్ధంచేయటం అట్టా 


సహజధర్మం. పాపవర్తనులు బంధువులైనా వారిని చంపటం రాజధర్మం. ధర్మాన్ని విడనాడి లోభగుణంతో 
అన్యాయమార్గవర్తులైనవారిని ఎవరినైనా యుద్ధంలో చంపటం వుణ్యకార్యమే. దుర్మార్గులను రణరంగంలో చంపి 
రక్తపుటేరులు పారించటం ధర్మపరుడైన రాజుకు అర్హమైన కార్యం. 


ఆ మాటలు విని ధర్మరాజు చేతులు మోడ్చి నమస్కరించి, పాదాలకు తన తల తాకించి మొక్కాడు. భీష్ము డాతడిని 
అభినందించి, అతడి తలను తనముఖానికి ఆనించి శ్రేమతో ఆఘాణించి ఆదరించాడు. సంకోచం లేకుండా అడుగుమని కోరాడు. 
ధర్మరాజు శ్రీకృష్ణుడికి, పెద్దలకు, మునీంద్రులకు అభివాదనంచేసి, భీష్ముడికి ఎదురుగా కూర్చుండి ప్రశ్నించటం ప్రారంభించాడు. 


6. ప్రశ్నోత్తర మాలిక: 


ప్రశ్న 1. ధర్మరాజు: రాజు ధర్మస్వరూపు డని ధర్మవేత్త లంటారు. కాని, ధర్మ నిర్వహణం అతికష్ట సాధ్యమని భావిస్తాడు. కాబట్టి 


భీష్ముడు 


ముందుగా రాజధర్మరీతులను వినిపించుము (2.162). 


a ధర్మరాజా! రాజధర్మాన్నీ చెప్పుతాను. ఆయా సందర్భాలలో ఆపద్దర్మ, మోక్ష ధర్మాలను తెలియపరుస్తాను. రాజుకు 


దైవానుగ్రహం, పురుషయత్నం రెండూ కార్యసాధనకు కావాలి. దాంతీ, శాంతీ కలరాజు శ్రీమంతుడు, యశస్వి కాగలడు. 
సప్త ప్రకృతులను గుర్తించి సక్రమంగా నిర్వహించేటట్టు చేయాలి. బ్రాహ్మణులను నాశనం చేయదలిస్తే రాజే నశిస్తాడు. 
దోషంచేస్తే విఫ్రడినైనా శిక్షించాలి. శాంతపరుడైన రాజును ప్రజలు ఆడిస్తారు. కోపిష్టి అయితే ప్రజలు కోపోద్రిక్తులౌతారు. 
సప్తరాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే వాటికి వినాశకారి అయిన 
ఎవ్వడినైనా శిక్షించాలి. బృహస్పతి మరుత్తుడికి చెప్పిన నీతి వాక్యాలు స్మరించదగినవి. రాజు ఎవరినీ పూర్తిగా నమ్మరాదు. 
నమ్మకపోరాదు. ఏ అంశాన్నైనా ఉచితానుచితాలు తానే పరిశీలించి గ్రహించాలి. ప్రజారక్షణం చేయని రాజు అధ్యయనం 
చేయని బుత్విజుడి వంటివాడు. శత్రుసంహారం అవశ్య రాజధర్మం. అల్పుడైన శత్రువు సైతం నిప్పువలె, విషంవలె 
నాశనంచేస్తాడు. కనుక ధీరుడైన రాజు శత్రుశేషం లేకుండా చేసికొనాలి. రాజ్యాన్ని రక్షించాలి. 


శాంతిపర్వ కథాసారం - 53 


: పరాక్రమ తేజస్వి అయిన రాజు బుద్ధిమంతులైన ప్రజలను ఏవిధంగా వశంచేసికొంటాడు? సంరక్షిస్తాడు? 


నాశనంచేస్తాడు? విష్ణువుతో సమానంగా ఎట్టా గౌరవించబడతాడు? (2. 197). 


: బ్రహ్మదేవుడు లోకంలో రక్షాస్థితి నేర్చరచటానికి సప్తసోపానాలు, దండనీతి ద్వాదశరాజమండలాలు, పంచోపాయాలు 


మొదలైనవాటిని, వాటి లక్షణాలను, అవి పురుషార్థకాలుగా ఉండేటట్లు, లక్ష అధ్యాయాల నీతిశాస్రాన్ని నిర్మించాడు. 
అది క్రమంగా మానవ లోకానికి అనుగుణంగా సంక్షిప్తం చేయబడింది. దానిని అభ్యసించి, ఆచరణలో పెట్టి, 
పెట్టించగలిగిన మానస పుత్రుడిని విష్ణువు సృష్టించాడు. అతడు విరజుడు. అతడు దండనీతిని పాటించటానికి 
భయపడ్డాడు. అతడి మనుమడు అనంగుడు దండనీతిని అమలుజరిపాడు. ఇట్లా రాజులలో కొందరు దండనీతిని 
పాటించక అసమర్గు లయ్యారు. పాటించి విష్ణుతేజులయ్యారు. ఆ వంశంలోనే వేనుడి చరిత్ర ప్రసిద్ధమైనది. వేనుడు 
ప్రజావిరుద్ధుడయ్యాడు. మునులు అతడిని మంత్రించి కుడితొడను మథించారు. నిషాదులు పుట్టి దండనీతి 
విరహితులయ్యారు. మరల కుడిబాహువు మథించారు. ఒక మహాపురుషుడు పుట్టాడు అతడిని దండనీతి 
ఆశయించింది. అతడే వైన్యుడు. అతడు మునుల బోధ విన్నాడు. దురహంకారం, లోభం, కామక్రోధాలు అనే 
దుర్గుణాలను వదిలినవాడూ, సమస్త ప్రాణుల పట్ల సమభావంతో శాస్తసమ్మతంగా రాజధర్మాన్ని రక్షించేవాడూ, 
పక్షపాతం లేక కర్తవ్య పాలనం చేసేవాడూ, దండనీతిని అనుసరించి ధర్మసంరక్షణమే దైనందిన విధి అని 
నియమనిష్టలతో జీవించేవాడూ, వేదధర్మాన్ని రక్షించి, వర్ణసాంకర్యం పరిహరించి దయాంతఃకరణంతో ప్రజలను 
పాలించేవాడూ రాజు అనబడతాడు. ఆ ప్రతిజ్ఞను పాటించేవాడే పట్టాభిషేక యోగ్యుడు. అతడికి బ్రాహ్మణ సహాయ 
సహకారాలు అత్యవసరం. వైన్యుడు ఆ లక్షణాలన్నీ సాధించి సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. 
శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై, సత్యవ్రతుడై, పరిపాలన సాగించాడు. అతడి సంతానం దండనీతిని 
అనుష్టించింది. శ్రీ మహావిష్ణువు ఫాలభాగంలో పుట్టిన లక్ష్మి ధర్మదేవుడి భార్య అయి, అర్థమనే పుత్రుడిని పొందింది. 
ఆ ముగ్గురూ రాజును ఆశ్రయిస్తారు. అందుకే రాజు, ఇతరులవంటివాడు కాక, విష్ణు సన్నిభుడుగా పరిగణించబడ్డాడు. 
వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ, చతుర్వర్థాలూ, చతురాశ్రమాలూ వాటి రక్షణా రాజాజ్ఞకు లోనై ఉంటాయి. 
రాజులు దేవతలతో సమానులని అందుకే అంటారు. 


: ధర్మరాజు - తాతా! నాలుగు వర్గాలూ, నాలుగు ఆశ్రమాలూ, వాటిని ఆచరించే పద్ధతులూ వివరించి, రాజధర్మాలను 


విపులీకరించుము. (2.219). 


: నాలుగు వర్గాలవారికి సామాన్య గుణాలు - కోపంలేకుండా శాంతంగా ఉండటం, సత్యాన్నే చెప్పటం, స్వభార్యయందే 


రమించటం, పరిశుద్ధత, రహస్యగోపనం, ద్రోహచింతలేకపోవటం అనే ఉత్తమగుణాలు. 


బ్రాహ్మణ లక్షణాలు:- ఇంద్రియ నిగ్రహం శ్రేష్ట ధర్మం, వేదాధ్యయనం నిత్యకృత్యం. వేద విహిత కర్మలు సదా నిష్టతో 
నిర్వహించాలి. సన్మార్గవర్తనం, దయాంతఃకరణం, శాంతస్వభావం, అధిక ధనం లభిస్తే తన సంతానానికి కాక 


అర్వులెన వారికి పంచిపెటటం అర్ల లక్షణాలు. 
బాం అ శా 


క్షత్రియ లక్షణాలు :- ఆజ్ఞాచరణం, దానకర్మ వేదాధ్యయనం, దొంగలను (నేరగాళ్ళను) శిక్షించటం, ప్రజానురాగంతో 
పాలించటం, యుద్ధంలో ఓడిపోతానని భయం లేకుండా పరాక్రమించటం రాజధర్మాలు. వీటన్నింటిలో యుద్ధమనేది 
ఉత్తమ ధర్మం. 


వైశ్యలక్షణాలు :- వేదాధ్యయనం, దాన యజ్ఞాచరణం, న్యాయార్దనం, పశుపాలనం. 


ప్రశ్నక్‌ 


శాంతిపర్వ కథాసారం - 54 


శూద్రలక్షణం :- బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండటం. రాజాజ్ఞతో ధనధాన్యాలు 
సమకూర్చుకొనాలి, రాజాజ్ఞ లేకుండానే దానధర్మాలు నిర్వహించవచ్చును. త్రివర్దాల వారూ యజ్ఞకార్యాల్లో శ్రద్ధ కలిగి 
ఉండాలి. యజ్ఞకార్యం కర్మలన్నింటిలోనూశ్రేష్టం. యజ్ఞకర్త వర్ణాలవారందరి కంటె శ్రేష్టుడు. 


చతురాశ్రమ లక్షణాలు: 


బ్రహ్మచర్యాశ్రమం:- గురుసేవ, వేదాధ్యయనం, గోష్టులపట్ల, అలంకారాలపట్ల అనాసక్తి, భిక్షాన్నంతో జీవించటం, 
రాగ ద్వేషాలకు దూరమై సమభావంలో ఉండటం. 


గృహస్థాశ్రమ ధర్మాలు: - స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ట ఓర్పు, సజ్జనసాంగత్యం, దేవతల పితృదేవతల అతిథుల 
సమర్పనం, సమస్తాశ్రమ నిర్వాహకులను శక్ష్యనుసారం పోషించటం. 


వానప్రస్థాశ్రమ ధర్మాలు:- సంతానంపట్ల మమకారం వదలటం, తానొక్కడు గానీ, భార్యాసమేతంగా గానీ, 
ఘోరారణ్యానికి వెళ్ళటం, అభిమానాహంకారాలను వదలిపెట్టటం, జడలు ధరించి ఇంద్రియ నిగ్రహం పాటించటం, 
శాస్తాధ్యయనం చేయటం, జ్ఞానుల గోష్టిలో పాల్గొనటం. 


సన్న్యాసాశ్రమ ధర్మాలు:- మమకార విరహితుడై ఎక్కడో ఒక్కచోట ఉంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, 
ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే పడుకొంటూ, అగ్నికార్యాలను త్యజించి నడుచుకొంటూ, తనంతటతాను 
ఎదీ కోరకుండా ఉంటూ, ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే పద్దతులను మెచ్చుకొంటూ, నమస్కారాలను 
అంగీకరించకుండా ఉంటూ జీవితం గడపాలి. 


చతుర్వర్థాలవారెవరైనా ఈ నాలుగాశ్రమాలను చేపట్టవచ్చును. ఆశ్రమలక్షణాల కనుగుణంగా వర్తించవచ్చును. 
ధర్మాలన్నింటిలో రాజధర్మం శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరు కాదు. దీనికి ఉపబలకంగా మాంధాతృ 
చరిత్రాన్ని స్మరించవచ్చును. 


ధర్మరాజా! కామక్రోధాలను దహించి, ఆశ్రమధర్మాలను రక్షిస్తూ, ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం 
చేయటం మంచిది. భిక్షాటన మొదలైన వాటివలన కలిగే మేలూ, శ్రేష్టమైన ధర్మాలవలన సమకూరే శ్రేయస్సు 
క్రమంగా రాజుకు లభిస్తాయి. రాజు 'నా శరీర రక్షణం ముఖ్యం” అనుకొనకుండా “ప్రజారక్షణం కర్తవ్యం' అనే 
స్థిరసంకల్పంతో ఉండటంవలన సమస్త ధర్మనిర్వహణం వలన కలిగే ప్రయోజనాలన్నీ సిద్దిస్తాయి. 


: రాష్ట్ర ప్రజలు ఏ కార్యాలు ఆచరిస్తే సుఖులౌతారు? (2.254). 


: ధర్మరాజా! ఉత్తమగుణ విలసితుడైన రాజును అభిషేకించుకొని, ఆ రాజు మూలాన సమస్త కార్యాలను 


నిర్వర్తింపజేసికొంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలనం లేకపోతే ప్రజలు దుర్మార్గవర్తనులై పరస్పరం 
భార్యలను, సంపదలను దొంగిలించటం ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలను మైంగినట్లుగా, బలవంతులు 
బలహీనులను బలిగొంటారు (హింసిస్తారు). రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయం, వర్తకం, గోరక్షణం 
మొదలైన జీవనోపాధి మార్గాలు ధ్వంసమౌతాయి. దీనికి మనువు చరిత్ర దృష్టాంతం. ప్రజలు గౌరవించని ప్రభువును 
శత్రువులు లెక్కచేయరు. రాజు ప్రజలను తండ్రిగా కాపాడాలి. విరోధిజనభయంకరుడుగా ప్రకాశించాలి. అప్పుడే 
గౌరవం. 


: రాజు రక్షకుడే కాక దైవస్వరూపుడనే అంశం మరింత ధ్రువీకరించుము. (2. 264). 


శాంతిపర్వ కథాసారం - 55 


బృహస్పతి వసునందనుడనే రాజుకు చెప్పిన రాజధర్మ ప్రకారం మరికొన్ని విశేషాలను వెల్లడిస్తుంది. వాటిల్లో కొన్ని- 
రాజులేకపోతే నీరు ఎండిపోయిన మడుగులో జలచరాలవలె ప్రజలు ఇక్కట్ల పాలౌతారు. రాజు లేని రాజ్యంలో 
ప్రజలు భయాందోళనలకు గురి అయి, హాహాకారాలు చేస్తూ తల్లడిల్లిపోతారు. రాజు లేకపోతే బంధుమిత్రులు లేనల్లే, 
రాజు ఉంటే సంపద, సంరక్షణ ఉన్నట్లే. రాజు చారచక్షువు. లోకాన్ని రక్షించేటప్పుడు సూర్యుడు. దుష్టులను 
సంహరించటంలో యముడు. కాబట్టి రాజు దైవస్వరూపుడు. ప్రజలు రాజుకు శరీరంవంటివారు. ప్రజలకు రాజు 
ఆత్మవంటివాడు. అందుచేత రాజు ప్రజలను సంరక్షించటంలోనూ, ప్రజలు రాజును సేవించటంలోనూ పరస్పరం 
విధ్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ ప్రకాశించాలి. 


: రాజు గ్రామీణ ప్రజలను ఎట్టా పాలించాలి? శత్రుసంహారం ఎట్లా చేయాలి? (2. 275). 


: రాజు మొట్టమొదట తనను తాను జయించుకొనాలి. అంటే ఇంద్రియ నిగ్రహం సాధించాలి. రాజు ఆ తరువాత 


శత్రువులను జయించాలి. రాజు తిరిగే చోట్లలో భద్రత కలిగించాలి. గూఢచారులతో శత్రు మిత్ర రహస్యాలను 
తెలిసికొని తగినట్టు వ్యవహరించాలి. తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే, తనకంటె బలవంతుడైన 
శత్రువుతో వెంటనే సంధిచేసికొనాలి. చివరకు శత్రువును ధనమిచ్చి అయినాసరే తన రాజ్యాన్ని రక్షించుకొనాలి. 
శత్రువు మైమరచి ఉన్నప్పుడు దండెత్తాలి, లేదా సంక్షోభం కలిగించాలి. అనవసరంగా యుద్దానికి దిగరాదు. ఒకవేళ 
యుద్ధమే అవసరమైతే సామదానభేదాలు విఫలమైనప్పుడే యుద్ధం ప్రకటించాలి. 


స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం - అనే రాజ్యాంగ సప్తకాన్ని పరిశీలించాలి. 
సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం - అనే ఆరు రాజ్యతంత్రాలను రాజనీతితో నిర్వర్తిస్తూ 
ధర్మార్థకామాలను నిర్వర్తించాలి. మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసికొని గుణత్రయంతో 
ధర్మానుగుణమైన సేవ చేయటం రాజనీతి. 


రాజూ, దండనీతి - ఈ రెండూ కార్యసిద్ధి కలిగించే పద్ధతులు చెప్పుము. (2. 286). 


: ధర్మరాజా! ఆయాయుగాలలో రాజనీతిని బట్టి ధర్మం కొనసాగుతుంది. కృతయుగంలో వలె రాజు ధర్మాన్ని మూడు 


పాదాల నిర్వహిస్తే, అదే రీతిగా ధర్మం అభివృద్ది చెందుతుంది. లేని పక్షంలో - అంటే త్రేతా ద్వాపర కలియుగాలలో 
వలె క్రమంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నశిస్తూ ఉంటుంది. 


; ఎటువంటి నడవడి కల రాజుకు శుభాలు కలుగుతాయి? (2. 295) 


ప్రజల తప్పులను పరిశీలించేవాడూ, ప్రజలు చేసిన పనులను గుర్తించేవాడూ, మదం, లోభం, ఆవేశం 
లేనివాడూ, దొంగ కానివాడూ, ఆత్మస్తుతి విముఖుడూ, నియమబద్ధమైన జీవితం గడిపేవాడూ, దానశీలి, 
పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్త్రీ విముఖుడు, క్రోధరహితుడు అయిన రాజు మిక్కిలి 
ప్రకాశిస్తాడు. తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్లు రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. 
అట్టాకాక ఫలపుష్పాల నిచ్చే చెట్లను నరికీ తగలబెట్టి బొగ్గులుగా మారిస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి 
తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సంరక్షిస్తూ కప్పం గ్రహించేవాడికి మేలు కలుగుతుంది. ప్రజలను 
రక్షించటమే రాజుకు ప్రధాన ధర్మం. తపోయాగకర్మల కంటె అది ఉత్తమం. ప్రజారక్ష చేసే రాజుకు విజయంతో 
పాటు సంపద, కీర్తి ఉత్తమ గతులు లభిస్తాయి. (దీనికి ఉపబలకంగా భీష్ముడు పురూరవుడికి వాయుదేవుడు 
చెప్పిన రాజధర్మాలను కూడా తెలిపాడు). 


ప్రశ్న 13 


శాంతిపర్వ కథాసారం - 56 


: ఏ పనులు చేస్తే పురోహితుడు మాన్యుడౌతాడు? (2. 304). 


: పురోహితుడి విషయంలో శుక్రుడి వాక్యాలు కొన్ని వినుము. పురోహితుడి బుద్దిబలంచేత నిర్వహించబడే 


యజ్ఞయాగాదులవలన రాజు అమర, గరుడ, గంధర్వ, విద్యాధరులు మొదలైన సమస్త దేవలోక వాసులకు సంతృప్తి 
కలిగించి శుభపరంపరలను పొందుతాడు. శాంతి పౌష్టిక కార్యాలూ, శత్రువినాశనమూ మంత్రవేత్త అయిన ఉత్తమ 
పురోహితుడి వలననే సాధ్యమని బృహస్పతి సైతం పేర్కొన్నాడు. బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యులై అనుకూలంగా 
సరైన మార్గంలో రాజ్యకార్యకలాపాలు నిర్వర్తిస్తే బ్రహ్మాది దేవతలూ, బ్రాహ్మణాది సమస్త వర్ణాలవారూ మిక్కిలి 


సంతోషిస్తారు. ఈ అంశానికి ఉపబలకంగా ఐలుడికీ కశ్యపప్రజాపతికీ మధ్య సాగిన సంభాషణమనే ఇతిహాసం 
వినదగింది, అంతేకాక కుబేరుడికీ ముచుకుందుడికీ సాగిన సంవాదం స్మరించతగింది. 


: రాజ ధర్మాలలో పరమ సంపదనూ, పుణ్యలోక ప్రాప్తినీ ప్రసాదించగల ధర్మమేది? (2. 326). 


: ధర్మరాజా! అత్యంత భీతులైన ఉత్తమ జనులకు అభయమిచ్చి, వారికి సమస్త సుఖాలు ప్రాప్తింపజేసి, సంతోషాంత 


రంగులను చేయటంకంటె పుణ్యలోక ప్రాప్తిని కలిగించే ధర్మం మరొకటి లేదు. 


: బ్రాహ్మణాది వర్ణాలవారు తమతమ వర్ణధర్మాలను తప్పితే ఏ మౌతుంది? (2. 330). 


ఆపద సమయాలలో ఆయా వర్గాలవారు స్వజాతి ధర్మాలను వదలినా నిందార్హులుకారు. శస్రోపజీవులైన రాజులు 
ఆచరించే ధర్మాలను బ్రాహ్మణులు ఆచరించి, బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి, రాజుతో సమానులౌతారు. నిత్యకృత్యాలైన 
అగ్నిష్టోమాది కార్యాలను వదలి పెట్టి ధనలోభులై శూద్రులవలె ప్రవర్తించి శూద్రులతో సమానులౌతారు. అట్లాగే ఇతర 
వర్ణాలవారు తమతమ ధర్మాలను వదలిపెట్టి ఇతర ధర్మాచరణంచేత తమ వర్ణాలకంటె హీనులైన వారౌతారు. 
అట్లాంటివారు ఉత్తమ కార్యాలను ఆచరించటానికి అర్హులు కారు. ఈ అంశాలను రాజు జాగరూకుడై గుర్తించి, 
ఆయా వర్గాలవారిని తగిన రీతిలో సంరక్షించటం రాజుకు ఉత్తమ ధర్మం. ప్రజలు ధర్మాచరణంవలన సంపాదించుకొనే 
పుణ్యంలో రక్షకుడైన రాజుకు నాలుగవవంతు వస్తుంది. పాపంలోకూడా అంతే. కొందరు ప్రజల పాపమంతా రాజుకు 
దక్కుతుందంటారు. 


: ఓ తాతా! అనేక పాపాలకు ఆకరమైన రాజ్యభారాన్ని అంగీకరించలేను. దండనీతి ప్రయోగం మిక్కిలి కఠినమైనది. దానిని 


నేను నిర్వహించలేను. ప్రశాంతమైన తపోవనంలో ముక్కుమూసికొని జీవించాలని కోరుకొంటున్నాను. (2. 333). 


: ధర్మరాజా! ఇది నీలోని జడత్వమే కాని వేరు కాదు. కాకపోతే ఇది క్షత్రియ ధర్మమా? నీ మనను మిక్కిలి మెత్తనిదని 


నాకు తెలుసు. అయినా రాజు కుండవలసిన లక్షణమా ఇది? నీకు నచ్చచెప్పటానికి నీ తండ్రి పాండురాజుగానీ, 
విచిత్రవీర్య శంతను మహారాజులుగానీ ఇప్పుడు లేరు కదా! వారు చెప్పితేనన్నా వింటావేమో? వారందరూ 
క్షత్రియోచిత ధర్మపాలన చేశారు. దండనీతితో రాజ్యం పాలించారు. ఆ పూర్వరాజుల సంప్రదాయాన్ని పాటించటం 
నీకూ ధర్మమే. రాజధర్మాలు చేయకుండా మానితే నరకటప్రాప్తి తప్పదు. రాజధర్మం నిర్వహిస్తే ఇహపరసుఖాలు 
లభిస్తాయి. దీనిని తేటపరిచే కేకయరాజ రాక్షస సంవాదమనే ఇతిహాసం తప్పక విని దాని తాత్పర్యాన్ని గ్రహించి 
ఆచరించాలి. 


: జీవనం కొనసాగించటం కష్టమైనప్పుడు క్షత్రియోచిత కర్మానుష్టానం నెరపలేని బ్రాహ్మణుడు ఎట్టా జీవించాలి? (2. 


343). 


ఉత్తరం 


ప్రశ్న 14 


ఉత్తరం 


ప్రశ్న 15 


ఉత్తరం 


ప్రశ్న 18 


ఉత్తరం 


స్ట 


శాంతిపర్వ కథాసారం - 57 


: బ్రాహ్మణుడు తన వృత్తిలో జీవించలేనప్పుడు ఆపద్దర్మంగా వైశ్యవృత్తిని స్వీకరించి జీవించవచ్చును. అయితే అధిక 


ధనం లభిస్తుందన్న ఆశతో ఉప్పు, నువ్వులు, మాంసం, గోవులు, ఎద్దులు, అన్నం, కల్లు, నేయి, నూనె, తేనె, గుర్రాలు 
మొదలైనవి అమ్మరాదు. 


జ్ఞాలు ఏవిధంగా పవిత్రాలు (సత్యసమ్మతాలు- సమీచీనాలు) బెతాయి? (2. 345) 


: యజ్ఞకర్తకు శ్రద్ధ అత్యంతావశ్యకం. బూటకాలు పనికిరావు. వేదాలను అవమానించి తిరస్కరించరాదు. అంతేకాదు. 


a 
యజ్ఞాలలో బుత్విజుల కిచ్చే భూరిదక్షిణలు వేదమంత్రార్థాలకు మిక్కిలి పుష్టిని, తుష్టిని చేకూరుస్తాయి అని పెద్ద 
లంటారు. 


: నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతిమార్గంలో సాగటం కష్టం. ఎట్లాంటివాడిపట్ల మిక్కిలి నమ్మకం 


కలిగి ఉండాలి? (2. 350). 


3 నమ్మకపోవటం మృత్యుసమానం. అతిగా నమ్మటం అపమృత్యువువంటిది. కాబట్టి నమ్మీ నమ్మక పనులు 


సాధించాలి. ఎల్లప్పుడూ సూక్ష్మబుద్ధితో మిత్రుల వర్తనలను సమీక్షించుకొంటూ ఉండాలి. ఈ అంశంలో కాలక 
వృక్షీయ క్షేమదర్శుల సంవాదమనే ఇతిహాసం ప్రసిద్ధం. 


: మంత్రి ఎటువంటి వాడుగా ఉండాలి? (2. 368). 


: జ్ఞానధనుడూ, పౌరజానపదులకు అప్పుడూ, కార్యవేత్తా, ధైర్యపరాక్రమాలలో గొప్పవాడూ, క్రౌర్యంలేనివాడు, 


పరిశుద్ధాత్ముడూ, రాజుపట్ల భక్తి గౌరవాతిశయాలతో సుఖదుఃఖాలను సమంగా స్వీకరించగలవాడై, చెమటను 
రక్తంగా భావించి, తెలియక తనపై దోషారోపణ చేసినా, కోపంతో దూషించినా, ఏ మాత్రం కలత చెందక, 
అనునయంతో రాజుపొందు చెడకుండా మసలుకొనగలిగినవాడూ, తమదోషాలను కప్పిపుచ్చుతూ, శత్రువుల 
లోపాలను గుర్తించి వాళ్ళను చిక్కులపాలు చేయగల నైపుణ్యం కలవాడూ అయిన విశాలబుద్ది మంత్రిగా 
ఉండటానికి అర్హుడు. 


: ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పుచెప్పేటప్పుడు రాజునకు ఎట్లాంటి నిందా, పాపం సోకకుండా ఉండేమార్గం ఏది? 


(2. 373). 


: రాజుకు వ్యవహార శుద్ధి అవసరం. అది ప్రజల మన్ననలను పొందుతుంది. నిత్యసత్య వచనులూ, ధర్మాత్ములూ 


అయిన బ్రాహ్మణులూ, రాజూ కలిసి సమభావంతో ప్రజల వివాదాలు తీర్చీటప్పుడు, ఇరుపక్షాలవారి వాదాలనూ 
పక్షపాతం లేకుండా విని, ధనాశతో ధనవంతులవైపు మొగ్గకుండా, న్యాయమైన తీర్చు చెప్పి, శిక్షించవలసి 
వచ్చినప్పుడు ఉచితమైన శిక్ష విధించాలి. పక్షపాతబుద్ధితో తీర్పు చెప్పితే డేగను చూచిన పక్షులు చెల్లాచెదరై 
పోయినట్లు ప్రజలు రాజాశ్రయానికి దూరమౌతారు. 


: రాజధాని ఏ తీరులో ఉంటే మంచిది? (2. 382). 


: విశాలమూ లోతూ అయిన అగడ్తతో, పొడవూ దిట్టమూ అయిన కోటను కలిగి, కోటకు తగిన ద్వారాలు కలిగి, వాటికి 


గట్టి కాపలాతో మనోహరమైన భవన సముదాయమూ, వీథులు, అంగళ్ళూ, వివిధ వస్తువులు శోభిల్లుతూ ఉండగా, 
సజ్జన సమూహంతో నిండి ఉండగా, వివిధ ధాన్యరాశులూ, రసద్రవ్యాలూ, పలు యంత్రాలూ, తగిన ఆయుధాలూ, 
మేటి యోధులూ, ఉత్తమ విద్వాంసులూ, విలాసినీమణులూ, దూతలూ మొదలైన పరివారాలూ నిండి ఉండగా 


ప్రశ్న 19 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 58 


ఉత్సవాలూ, పండుగలూ, పబ్బాలూ వైభవంగా జరుగుతూ ఉంటే రాజధాని రాణిస్తుంది. అందులో నవరత్నాలు, 
బంగారంవంటి విలువగల వస్తువులకు, బంధువులకు నగరం సురక్షిత కోశంవలె ఉండాలి. 


: కోశాభివృద్ధిని కలిగించే మార్గాలు తెలుపుము.? (2. 390). 


* రాజుకు ధనం సమకూర్చుకొనటంలో కృషీవలులు, వర్తకులు, గోపాలురు ముఖ్యమైన వనరులు. ధనధాన్యాలను 


ఉత్పత్తి చేసే స్థానాలకు ఏ మాత్రం భంగం కలుగని విధంగా మిక్కిలి నైపుణ్యంతో రాజు కోశాభివృద్దిని సాధించాలి. 
ఆకలితో ఉన్న పులి తన పిల్లలను తానే తిన్నట్లుగా రాజు ధనాశతో ప్రజలనుండి పన్నులు వసూలుచేస్తే ప్రజాగ్రహంతో 
కోశాభివృద్ది దెబ్బతింటుంది. ప్రజలకు బాధ కలుగకుండా జలగ నెత్తురు పీల్చినట్లు పన్నులు వసూలు చేయాలి. రాజు 
ధనసంపాదనకు ఉచితమైన మార్గాలను అన్వేషించాలి. అంతేకాని, కపటోపాయాలతో నైపుణ్యం ప్రదర్శించటం 
సమంజసం కాదు. ఈ రంగంలో పూర్వం ఉతథ్యుడు మాంధాతకు చెప్పిన హితవాక్యాలు తెలిసికొనదగినవి. 


: ధర్మమార్గానువర్తనంతో ఏ రీతి ప్రఖ్యాతిని పొందవచ్చును? (2. 407) 


: పూర్వం వసుమను డనే కోసలరాజు ఇదేవిధంగా అడుగగా వామదేవమహర్షి చెప్పిన వాక్యాలే నీ ప్రశ్నకు తగిన 


ప్రత్యుత్తరమౌతుంది. ఆ వాక్యాల తాత్పర్య మేమంటే - ధనం కూడబెట్టటమే లక్ష్యంగా భావించి ధర్మాన్ని 
లెక్కచేయకపోతే, ఆ రాజు సంపాదించిన ధనం నాశనం కావటమే కాక, అతడికి దుష్కీర్తీ, నరకప్రాప్తీ సంభవిస్తాయి. 


: శత్రువులను జయించే సందర్భంలో యుద్దనీతి ఎట్లా ఉండాలి? (2. 419). 


: ధర్మరాజా! యుద్ధంలో శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే, నీవూ సైన్యంతో ఎదిరించాలి. శత్రువు ఎక్కటి 


కయ్యానికి సిద్ధమైతే నీవూ అసహాయశూరుడవై యుద్దం చేయాలి. మాయోపాయాలతో శత్రువు యుద్ధం చేయటం 
ప్రారంభిస్తే నీవూ కపటోపాయాలతో ఎదిరించి విజయాన్ని సాధించాలి. వెన్నిచ్చి పారిపోయినా, ఏమరుపాటున 
పడిపోయినా, ఆయుధం భగ్నమైనా, శరణువేడుకొన్నా మొక్కినా, గుర్రాలు నేలపై కూలినా, పారిపోయినా, 
వేరొకడితో యుద్ధం చేస్తున్నా ఎట్లాంటి శత్రువునైనా చంపరాదు. అధర్మంగా శత్రువును చంపటం కంటె ధర్మయుద్ధ 
విహారంలో చావటం మంచిది. రాజు పడకమీద మరణించటం పనికిరాదు. అందుకని యుద్ధంలో ఓడిపోరాదు. 
శత్రువు పై దండెత్తిపోయి అతడి పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ప్రజలను మాత్సర్యంతో బాధించరాదు. కొల్లగొట్టేటప్పుడు 
బ్రాహ్మణగృహాలను, దేవాలయాలను దోచుకొనరాదు. 


: తాతా! రాజధర్మంకంటె పాపకార్యం మరొకటి లేదనిపిస్తున్నది. ఎట్లా చూచినా “రాజ్యాంతే నరకం ధ్రువమ్‌” అని 


తేలుతున్నది. ఏమంటావు? (2. 425). 


: శరణాగతులను సంరక్షించి, యుద్ధంలో శత్రువుల బాధలకు గురి అయిన వారిని తెచ్చి. వారికి తగిన సేవలు చేసి, 


బ్రాహ్మణులను పోషించి, అనేక యజ్ఞాలను నిర్వహించి, రాజు పాపాలను పరిహరించుకొనవచ్చును. 


: యుద్ధంలో వెనుదీయక పరాక్రమాలను ప్రదర్శించి ప్రాణాలను కోల్పోయిన వారికి ఎట్లాంటి లోకాలు కలుగుతాయి? 


(2. 427) 


: నీ ప్రశ్నకు సమాధానంగా ఇంద్రాంబరీష సంవాదం చెప్పుతాను అందులోని ముఖ్యాంశాలు - ఎన్ని 


యజ్ఞయాగాదులైనా యుద్దయజ్ఞానికి సమానం కావు. వీరుల తలలరాశులే వేదికగా, ఖడ్గబాణాది సాధనాలు 
సమిధలుగా, రక్తమే నేయిగా, మాంనం పురోడాశంగా, వీరమనే వ్రతం పూనిన వాడు యుద్ధమనే యజ్ఞాన్ని 


ప్రశ్న 24 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 59 


సలిపి, రక్తమనే జలంతో కూడిందీ, మెదళ్ళనే బురద కలిగిందీ, వెంట్రుకలనే పాచి కలదీ, పేగులనే 
నురుగుకలదీ, యుద్దభేరులనే కప్పలు కలదీ, ఖడ్లాలనే చేపలు కలదీ, ఏనుగుల మృతకళేబరాలనే ఇసుక 
దిబ్బలు కలదీ అయిన స్వర్గగంగలో అవభృథస్నానం చేసినా స్వర్గలోకంలో శాశ్వత పదవిని పొందగలుగుతారు. 
పుణ్మాత్ముడు కావటానికి యజ్ఞాలు చేయనక్కరలేదు. యుద్ధంలో సాహసోపేతంగా పోరాడటమే చాలు. ఇది 
యుద్ధాచరణం వలన కలిగే వుణ్యం. 


: పోరుకు పోవటానికి వీలైన కాలనిరూపణం మొదలైన ఉపాయాలను తెలియచెప్పుము. (3.2) 


: వానలు పడేటప్పుడు, చలిలో వణికేటప్పుడు, బాగా ఎండలు కాసేటప్పుడు కాక, పంటలు పండేకాలంలో శత్రువుల పైకి 


దండెత్తిపోవాలి. పచ్చికా, కట్టెలూ, నీళ్ళూ దొరికే త్రోవలో దండును నడిపించుకొని పోవటం మంచిది. పగవారు 
కలవరపడేటట్టు జెండాలూ, కవచాలూ, డాళ్ళూ, ధనుస్సులూ మొదలైన ఆయుధాలనూ, రథాల, ఏనుగుల, గుర్రాల 
వాహనాలను ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో అమర్చుకొనాలి. హోరెత్తించే మంచి శంఖాలూ, మంచి బాకాలూ, 
మంచి డప్పులు మొదలైన చర్మవాద్యాలూ ఉండటం మంచిది. సైన్యం బసచేసేచోటు సమతల ప్రదేశంగా ఉండాలి. 
చారులను పంపించి విరోధుల మార్గాలను గూర్చి తెలిసికొనాలి. అప్పటికే వారు దండెత్తి వస్తుంటే కాలుమోపటానికి 
వీలులేని త్రోవలలో కాని, అలసిన సమయాలలోకాని, దండు విడిసినప్పుడు గానీ వాళ్ళను చంపటం తగిన పద్దతి. 


| యుద్ధభటులుగా ఎట్లాంటి వారు ఉండాలి? (3. 9). 


: ఏనుగు వంటి బలం, పులిసింహాలవంటి భీకరత్వం, చాకచక్యం గలవారు భటులుగా ఉండాలి. ఆయాదేశాలకు 


చెందిన వీరుల ప్రత్యేకతలను బట్టి వారిని సేనలో చేర్చుకొని ఆయా రంగాలలో ఉపయోగించుకొనాలి. ఉదాహరణకు 
గాంధార సింధుదేశీయులు గొడ్డళ్ళ, ఈటెల యుద్దంలో, తూర్పుదేశంవారు ఎనుగుల నెక్కి చేసేయుద్ధంలో 
నిపుణులు, యవనులు కాంభోజులు అశ్వయుద్ధంలో, బెశీనరదేశీయులు అన్ని ఆయుధాలతో చేసే యుద్దాలలో 
ప్రసిద్దులు. ఇట్టా వారివారి నేర్పుల నెరిగి వారి సేవలు వినియోగించుకొనాలి. 


; జయం సాధించే సేన ఎటువంటి లక్షణాలతో ఉంటుంది? (3. 11). 


: విజయం సాధించే సేన మంచి ఉత్సాహంగా ఉంటుంది. గుర్రాల సకిలింతలు చెవికి ఇంపుగా ఉంటాయి. ఏనుగుల 


సేన విజృంభిస్తుంది. ఇవి విజయ సూచకాలు. 


: రాజు విరోధుల విషయంలో ఎట్టా ప్రవర్తించాలి? (3. 19). 


: పగవాడిని తుదముట్టించాలన్నా పాడుచేయాలన్నా అదనుకొరకు వేచి ఉండాలి. అంతేకాని, కరుకుగా, వ్యర్ధంగా 


మాటలాడికాని, పుల్లవిరుపు పలుకులు పలికి గాని వాళ్ళను మోసగించని రీతిలో నమ్మినట్లు మాటలతో కనపరచాలి. 
కాని, లోపల ఏ మాత్రమూ నమ్మకం పెట్టుకొనకూడదు. ఒక్కసారి ఎక్కువమందిమీద ద్వేషం పెట్టుకొనకూడదు. తగ్గి 
ఉన్న పగవాడిపై పగపట్టాలి. కాని, మిగతా శత్రువులతో ఆత్మీయంగా మెలగాలి. 


(eg 


: సొంతబలగంవలననో, ఇతరులవలననో రాజ్యం కోల్పోయి అగచాట్లు పడే రాజు తన బాధను ఎట్లా దిగమ్రింగు 


కొంటాడు? (3. 26). 


: కోసలదేశరాజు క్షేమదర్శి విదేహరాజు చేతిలో రాజ్యాన్ని కోల్పోయి చాల దుఃఖించాడు. అంతకుముందు తనకు 


మంత్రిగా ఉండి, అడవులలోనికి వెళ్ళిన కాలవృక్షీయుడి నీడపట్టున చేరి నీ వడిగినట్లే అడిగాడు. ఆ రాజుకు ఆ ముని 


ప్రశ్న 32 


ఉత్తరం 


ప్రశ్న 33 


శాంతిపర్వ కథాసారం - 60 


చెప్పిన మాటలే నీ ప్రశ్నకు తగిన సమాధానం. ఆ తాత్పర్యం ఇది. అయిపోయిన దానిని గూర్చి విచారించి 
ప్రయోజనం లేదు. కాబోయే వాటిని గూర్చి ఆశ వనికిరాదు. దైన్యాన్ని దరిదాపులకు రానీయరాదు. దైవం ఎట్లా 
నడిపిస్తే అట్టా నడవక తప్పదనే నిశ్చయానికి రావాలి. రాజులకు జయాపజయాలు అనుభావ్యాలు, మద 
విషాదాలు అనాదరణీయాలు. 


: పరిజనంలోని గణజనులను పాలించే పద్దతి తెలపండి. (3. 37). 


: గణజనులు ఒక తెగకు చెందినవారైనా మంచిచెడ్డలు తెలియనివాళ్ళి, వారివారి తెలివిని, పౌరుషాన్నీ, గౌరవాన్నీ గూర్చి 


లెక్కచేయరు. అందువలన ఎట్లాంటి వారితో అయినా విరోధం పెట్టుకొంటారు. ఆ కారణంగా లోపలలోపల 
విభేదాలు వస్తాయి. దానిని ఆసరాగా తీసికొని శత్రువులు చేరదీస్తారు. గణజనంతో ఇట్టాంటి మనఃస్పర్థలు ఏర్పడితే 
మూలగరద్దెకే ముప్పు వస్తుంది. కాబట్టి ఇదంతా రాకముందే వారినందరినీ రాజు మంచి మాటలు చెప్పి, దాన ధర్మాలు 
చేసి గౌరవించి ఆదరించాలి. వారిలో వారు విడిపోకుండా చూచుకొంటూ చక్కదిద్దుకొనాలి. చీలికలు వస్తే మాత్రం 
రాజ్యం కుప్పకూలిపోతుంది. 


: ధర్మాలు ఎన్నోరూపాలలో ఉన్నాయి. వాటన్నిటినీ ఆచరించటం సాధ్యం కాదు. కనుక ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు 


ఇహపరాలలో సుఖిస్తాడు? (3. 42). 


: తల్లీ, తండ్రీ, గురువూ నిత్యం సేవించదగినవారు. ఎంతో భక్తితో వారికి సేవలందిస్తూ వా రేది చెప్పితే దానిని 


ఆచరణలో పెట్టటం ఉత్తమ ధర్మం. ఈ ముగ్గురూ వేదత్రయం వంటివారు, త్రేతాగ్నులవంటివారు, ముల్లోకాల 
వంటివారు, త్రిమూర్తులవంటివారు. వీరిలో తల్లికే ఎక్కువ గౌరవం. తల్లిదండ్రుల మీద అభిమానం కలవాడు 
ఇహపరలోక సుఖాలు పొందుతాడు. గురువును సేవించుకొనేవాడు అవ్యయానందాన్ని పొందుతాడు. 


: లోకంలో నిజానిజాలు సిద్దమై ఉన్నాయి. వాటి విషయంలో మనిషి తనకు తానుగా ఏ విధంగా ధర్మానికి బద్ధుడై 


ఉండాలి? (3. 44). 


: ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం నిజం చెప్పటం. పాపాలలో కెల్ల మహాపాపం అబద్దాలాడటం. విశేషమేమంటే - 


పరాయివాడి సొమ్మును, ఉసురునూ దోచుకొనాలనుకొనే పాపులతో నిజం చెప్పటం కన్నా చేటు మరొకటి లేదు. 
అబద్దాలు ఆడైనా సరే అటువంటి వారిని బాధించటం ఎంతో న్యాయం. అంతేకాదు ప్రజలకు మేలు చేసే అబద్దాలన్నీ 
పుణ్యాలు (ధర్మాలు) జెతాయి. సాటి జీవులను వేధించే సత్యాలన్నీ పాపాలు (అధర్మాలు) కౌతాయి. అందరిలోనూ 
ఉన్న మంచి చెడులను అతిసూక్ష్మమైన వివేకంతో తెలిసికొనాలి. 


: ఎట్టాంటివారు తమ పాపాలనుండి విముక్తులు కాగలరు? (3. 46) 


: వర్ణాశ్రమాచార నియమాలను పాటించేవారూ, ఇంద్రియ నిగ్రహం కలవారూ, నిందించగా నిందించనివారూ, 


ఉదారగుణం కలవారూ, అతిథులను ఆదరించేవారూ, వేదాలను వల్లించేవారూ, యుద్ధంలో తెగించి పోరాడేవారూ, 
దేవతారూపాలనన్నింటిని సమంగా భావిస్తూ మనసుకు నచ్చిన రూపాన్ని కొలిచేవారూ పాపమనే కొండలను 


సులభంగా దాటగలరు. 


: లోకంలో సౌమ్యులు అసౌమ్యులుగానూ, అసామ్యులు సౌమ్యులుగానూ కనిపిస్తుంటారు. వారి అసలు స్వరూపాన్ని 


తెలిసికొనటం ఎట్టా? (3. 52). 


ప్రశ్న 34 


ఉత్తరం 


ప్రశ్న 36 


ఉత్తరం 


ప్రశ్న 37 


ఉత్తరం 


ప్రశ్న 38 


ఉత్తరం 


ప్రశ్న 39 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 61 


: ఈ ప్రశ్నకు వ్యాఘగోమాయు సంవాదమనే ఇతిహాసం చక్కని సమాధానం. దానివలన తెలిసే తాత్పర్య మేమంటే 


రాజు ఇతరులు చెప్పే మాయమాటలలో పడి మోసపోకుండా మంచీచెడ్డా తానే యోచించుకొనాలి. ఇది మంచిది, 
మంచిదికాదు అని విడివిడిగా తెలిసికొనగల సామర్ధ్యం కలిగి ఉండాలి. అపుడే పరిపాలకుడు సరైన నిర్ణయం 
తీసికొనగలడు. 


: రాజు ఎట్లా నడచుకొంటే సుఖపడతాడు? (3. 82) 


: ఎమరుపాటు లేకుండా ఎదుటివారి సాయం కావాలి అని అనుకొనేవాడు తప్పక సుఖాలు పొందుతాడు. ఒంటె నక్కల 


కథ ఇందుకు తార్కాణం. 


: శత్రురాజు అధిక బలవంతుడైతే, అల్పబలంగలరాజు ఆపదలనుండి ఎట్లా గట్టెక్కగలుగుతాడు? (3. 85). 


: బలహీనుడైన రాజు తన బలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ అంచనావేసికొని, మొండిగా పోరుకు దిగకుండా, పగవాడి 


మిడిసిపాటును యుక్తియుక్తంగా తొలగించుకొనాలి (దాటివేయాలి). అపుడే ఆ రాజు ఎట్లాంటి చెరుపూ లేకుండా 
నిలబడగలుగుతాడు. ఈ వాస్తవానికి సముద్ర సరిత్సంవాదం అద్దంపట్టుతుంది. 


: మంచి కులంలో పుట్టిన సేవకుడు పదవికి తగ్గట్లుగా జతపడకపోతే రాజు ఏం చేయాలి? (3. 91) 


: సామర్ధ్యం తెలిసికొనకుండా కేవలం కులాన్ని మాత్రమే ప్రమాణంగా పెట్టుకొని సేవకులకు పదవు లివ్వరాదు. 


యోగ్యుడికి కులంతో పనిలేదు. దీనికి చిన్నకంతలలోకైనా దూసుకొని పోయేకాంతికిరణాలవలె చాతుర్యంగల 
పరిజనులను ఎక్కడబడితే అక్కడ ప్రవేశపెట్టాలి. రహస్యంగా ఎదుటివారి పనులన్నింటినీ ఎప్పటికప్పుడు చాల 
మెలకువగా పసికట్టాలి. సూర్యుడివలె వెలగటం రాజుకు తగును. దీనికి 'మునీ, కుక్కా' కథ ఒక చక్కని 


ఉదాహరణం. 


: రాజులకు దండం సర్వసాధారణం. దాని స్వరూపాన్ని తెలియజేయుము. (3. 108) 


: దండనీతి మంచివాళ్ళను మెప్పిస్తుంది. చెడ్డవాళ్ళ పొగరును అణచివేస్తుంది. కత్తి, గద, తోమరం, విల్వమ్ములు, రోకలి, 


చక్రం, ఈటే, చిల్లకోల, త్రిశూలం, గొడ్డలి మొదలైనవి పదకొండు ధర్మనీతికి పనిముట్లు. దాని ఒంటిరంగు 
నల్లటినలుపు. దానికి నాలుగు కోరలూ, నాలుగు చేతులూ, ఎనిమిది కాళ్ళూ ఉంటాయి. పెక్కు చెవులూ కళ్ళూ 
ఉంటాయి. చూచేవారికి భయం కలిగించే ఎర్రటి ముఖం, గోరోచనంతో ఉండే జడలూ ఉంటాయి. ఇవీ దండం 
రూపరేఖలు. వసుహోముడు మాంధాతకి చెప్పిన దండోత్సతి ప్రకారం తెలిసికొన దగింది. 


: ధర్మార్థ కామాలతో ఎట్లా నడుచుకొంటే మంచిది? (3. 123) 


: పూర్వం కామందకుడనే ముని అంగరిష్టుడనే రాజుకు తెలిపిన అంశం దీనికి తగిన సమాధానం. ధర్మం దక్కించుకొనటానికి 


ఆధారం అర్థం. ఆ అర్థం పట్ల నిష్టతో ఎట్లాగైనా ధర్మాపేక్షను విడనాడకూడదు. కామబుద్ధితో కాక లభ్యమైన తగిన 
సౌఖ్యాలను అనుభవిస్తూ రాజ్యాన్ని పాలించేవాడు ఉత్తముడు. 


; శీలం గొప్పదని లోకం మెచ్చుకొంటుంది. దాని స్వరూపం తెలుపుము. (3. 126). 


: మంచి ప్రవర్తన కలిగి ఉండటమే శీలం. శీలవంతుడు సంపదలతో తులతూగుతాడు - ధర్మరాజువలె, ప్రహాదుడివలె. 


త్రికరణశుద్దిగా ప్రాణులకు ఎట్లాంటి హాని చేయకుండా ఉండటమే శీలం. శీలం వలన ధర్మం, ధర్మంవలన సత్యం, 
సత్యంవలన ప్రవర్తన, ప్రవర్తనవలన బలం, బలంవలన సంపత్తి రాణిస్తాయి. కనుక అన్ని శుభాలకూ శీలం మూలం. 


శాంతిపర్వ కథాసారం - 62 


: ఆశను అణచటం కష్టం కదా! (3. 150). 


: మనసును ఆశకు వశంచేస్తే, ఆశలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఆశను చంపుకొనటమే సుఖం. 


ఆశ నెరవేరకపోయినా బాధపడవద్దు. సుమిత్రుడనే రాజు చరిత్రం ఈ నీతిని బోధిస్తుంది. 


: ఎన్ని విన్నా తనివి తీర లేదు; తాతా! మరికొన్ని ధర్మపద్దతులు చెప్పుము? (3. 169). 


: 1. రాజు తనదేశంలోనూ, శత్రుదేశంలోనూ ధనం సంపాదించుకొనాలి. ఏలుబడికీ, పుణ్యపురుషార్థాలకూ మూలం ఆ 


ధనమే. అయినా, రాజుకు శక్తికిమించిన యత్నం కూడదు. 
2. ధనం లేని రాజును ప్రజలూ, కుటుంబ సభ్యులూ లక్ష్య పెట్టరు, పగవారు ఆదరించరు. 
3. దారిదోపిడీ దొరలను రాజు తన సైన్యంలో చేర్చుకొనరాదు. 


4. న్యాయాన్ని పట్టించుకొనని సైన్యం యుద్ధంలో గెలుపొందదు. దీనికి ఉపబలకంగా కాపవ్యోపాఖ్యానం 
తెలియదగినది. 


5. దూరదృష్టితో పనిని ముందుగానే తెలిసికొని తగిన జాగ్రత్తతో దానిని చక్కదిద్దుకొనాలి. లేకపోతే మూర్చుడై విపత్తుకు 
గురి బెతాడు. అప్పటికి తట్టినట్లు ఉపాయంతో అపాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని పనిచేసేవాడు ఎప్పుడూ 
సందేహంతో ఊగిసలాడే బ్రతుకు బ్రతుకుతాడు. రాబోయే పనిని ముందుగా ఊహించుకొని సమర్ధంగా అపనిని 
యుక్తిగా చేసికొనే నీతిమంతుడు సుఖంగా ఉంటాడు. ఈ నీతికి ఉదాహరణంగా దీర్హసూత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు, 
దీర్భదర్శి అనే మూడు చేపల కథను స్మరించాలి. 


: ఎంతోమంది శత్రువులచేత చిక్కి బలం కోల్పోయిన రాజు ఆ ఆపదనుండి ఎట్లా గబ్బెక్కుతాడు? (3. 202) 


: దీనికి తగిన ఉపాయం చెప్పేకథ “మార్గాల మూషిక సంవాదం”. దాని తాత్పర్యం - తొందర పడక సరైన తరుణంలో 


చేసిన ప్రయత్నమే పరిపూర్ణంగా సఫలమౌతుంది. బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా, ఆ 
అవసరం తీరగానే అతడి స్నేహాన్ని వదలుకొనాలి. ఒకవేళ నమ్మితే చివరకు ఆపదపొందక తప్పదు. నమ్మతగని 
వాళ్ళను నమ్మనే కూడదు. నమ్మదగ్గవాళ్ళనైనా తగినంతగానే నమ్మాలి. ఇతరులు నమ్మేటట్టు నడచుకొంటూనే తాను 
వాళ్ళను నమ్మకపోవటం నీతి. బలంగల శత్రువుల వలన కలిగే ఆపదలను తొలగించుకొనటానికి అల్పుడైన 
శత్రువునైనా తనతో కలుపుకొని జీవించవచ్చును. 


: ఎవడినీ నమ్మకపోతే మనస్సుకు ఊరట కలుగదు. నమ్మితే పాపాలు సంభవిస్తాయి. నమ్మటం నమ్మకపోవటం - అనే 


రెంటిలో ఏది ముఖ్యంగా ఆచరించతగిందో పేర్కొనుము. (3. 244) 


: ఈ అంశాన్ని తేటపరిచేది బ్రహ్మదత్తుడికీ పూజని అనీ పేరుగల గోరువంకకూ సాగిన సంవాదం. దాని తాత్పర్యం 


- ప్రజలెవరినీ రాజు గట్టిగా నమ్మకూడదు. అప్పుడే తననూ, తన నంపత్తినీ సంరక్షించుకొనగలుగుతాడు. ఈ 
సందర్భంలో కణికుడు శత్రుంజయుడికి ఉపదేశించిన హితవచనాలను గమనించాలి. వాటి సారమేమంటే - 
సమయాన్నిబట్టి శత్రువును భుజాలమీద ఎక్కించుకొని మొయ్యాలి. సమయం కనిపెట్టి రాతినేలమీద కుండను 
ఎత్తి బ్రద్దలు కొట్టినట్లు నేర్పుగా శత్రువును నశింపచేయాలి. రాజు తాను తలపెట్టిన పని సానుకూలవడేదాకా 
ఎవ్వరూ తెలిసికొనలేని వాడుగా ఉండాలి. ప్రజల విషయంలో విన్నా విననివాడివలె, చూచినా చూడనివాడివలె 
నడుచుకొనాలి. 


ప్రశ్న 46 


ఉత్తరం 


ప్రశ్న 47 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 63 


: కరువు కాటకాలలో తిండి దొరకనప్పుడు బ్రాహ్మణాది మూడు వర్ణాల వారు ఏ విధంగా ప్రాణాలు రక్షించుకొనాలి? 


(3. 298). 


: ఈ సందేహాన్ని తీర్చేది విశ్వామిత్ర చండాల సంవాదం అనే ఇతిహాసం. ప్రాణం పోకుండా రక్షించుకొనటానికి, మరేం 


ఉపాయం లేనప్పుడు, దొంగతనం చేసి ఊపిరి నిలుపుకొనటం ధర్మమే బెతుంది. అప్పుడు నీచుడి సొమ్మైనా 
పుచ్చుకొనటం ప్రశస్తమైనదే జెతుంది. 


: శరణన్నవారిని ఆదుకొనాలి అనుకొనే వారికి ఏ పాటి ఫలితం దక్కుతుంది? (3. 304). 


: పూర్వం శుక్రాచార్యుడు ముచుకుందుడనే రాజుకు చెప్పిన బోయవాడు పావురం కథ (లుబ్బకపోతో పాఖ్యానం) ఈ 


ప్రశ్నకు ప్రచ్చన్న సమాధానం. ఆ కథా తాత్సర్యమిది - ఆదుకొనే వారికి ఆవును చంపిన పాపం కూడా పోతుంది. 
ఆదుకొననివాడు ఎన్నడూ వీడని పాపాన్ని అనుభవిస్తాడు. 


: తెలియకుండా చుట్టుకొన్న పాపాన్ని సజ్జనులు ఎట్లా పోగొట్టుకొనాలి? (3. 343). 


: పరీక్షిన్మహారాజు కొడుకు జనమేజయుడు తనకు తెలియకుండానే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొన్నాడు. దానిని ఆతడు 


పోగొట్టుకొన్న కథ పురాణాలలో ప్రసిద్ధి కెక్కింది. దాని తాత్పర్యం ఇది - పాపం చేసి పరితపించినా, ఇక మీదట ఇట్టాంటి 
పాపాలకు ఒడిగట్టనని అనుకొన్నా న్యాయంగా మెలగటం ఉత్తమం అని నిర్ణయించుకొన్నా పుణ్యం పొందాలని 
అపేక్షపడి ఉపకారం చేసినా, వీటి అన్నిటివలన కానీ, ఎ ఒక్క అంశంవలన కానీ, పాపపంకం క్రమ క్రమంగా 
తుడిచిపెట్టుకొని పోతుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. జనమేజయుడు తీర్థయాత్రలు చేసి పుణ్యవంతు 
డయ్యాడు; అశ్వమేధయాగంచేసి రాజ్యాన్ని పాలించాడు. ఇంకా గృధ్రజంబుకోపాఖ్యానం కూడా వినుము. దాని 
తాత్పర్యం - కష్టాలలో ఉన్నవాళ్ళ కన్నీళ్ళు తుడవటం రాజుల కర్తవ్యం. స్వార్థపరుల పన్నాగాలను మాయగాళ్ళ 
మాటకారితనాన్నీ తెలిసికొని తెలివిగా వ్యవహరించాలి. ఇంకొక కథ “పవన శాల్మలీ తరు సంవాదం' వినుము. దీనివలన 
మహాబలవంతుడితో బలహీనుడు తలపడి పగపెట్టుకొంటే తన వైభవాన్ని కోల్పోతాడని స్పష్టమౌతుంది. 


: పాపానికి మూలం ఏది? ఆ పాపం ఉండే స్థానాన్ని తెలియ చెప్పుము. (3. 398). 


: పాపాలన్నిటికీ మూలం పేరాశ. అది కోరికలపట్ల నిలకడలేనితనాన్నీ, కోపాన్నీ పగనూ, హింసాభావాన్నీ, ఇతరుల 


ఆస్తులపట్ల, స్రీలపట్ల కోరికనూ, దీనత్వాన్నీ, సిగ్గు ఓర్పు నిజాలపట్ల ఏవగింపునూ పుట్టిస్తుంది. న్యాయాన్ని 
చెరుస్తుంది. నిందలను లెక్కపెట్టకుండా ప్రతిదానికీ అత్యాశపడేవాడినిగా మనిషిని తయారు చేస్తుంది. కాబట్టి 
లోభులను విడిచిపెట్టాలి. 


: విపత్తులకూ, చెడునడతకూ అజ్ఞానమే ఆధారం అని విన్నాను. ఆ అజ్ఞానం తీరు తెన్నులను తెలుపుము. (3. 400). 


: కోపం, దుఃఖం, డ్రేమ, పగ, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం - వీటి సంపర్కమే అజ్ఞానం అని 


పండితు లంటారు. పేరాస పడటం, తెలివి లేకపోవటం - ఈ రెండూ ఒకేరకమైన ఫలాన్ని ఇస్తాయి. లోభంవలన 
అజ్ఞానం పుట్టుతుంది. 


: ధర్మం నానాప్రకారంగా వింటుంటాం. విశిష్టమైన ధర్మ మేది? (3. 403). 


: ధర్మాలన్నిటిలో దమం ఉత్తమం. అది ముక్తిదాయకం. సకలధర్మసారం; దమం కలవాడు కామక్రోధలోభ 


మదమాత్సర్యాలను జయిస్తాడు. పరబ్రహ్మమును చేరతాడు. 


ప్రశ్న 52 


ఉత్తరం 


ప్రశ్న 53 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 64 


: తపస్సు తీరును వివరించుము. (3.411) 


: ధర్మాలకన్నిటికీ తపస్సే మూలం. ఆహార నియమమే తపస్సు. అదే మహాధర్మం. తపస్సువలన పంచమహాపాతకాలు 


మొదలైన పాపాలన్నీ పటాపంచలౌతాయి. సత్యం, శుచి మొదలైనవి అలవడతాయి. సమస్తకార్యసిద్ధలూ సులభంగా 
అందుబాటులోకి వస్తాయి. 


: దేవతలూ, పితృదేవతలూ, బ్రాహ్మణులూ మొదలైనవారంతా సత్యాన్ని మెచ్చుకొంటారు. దాని స్వరూపాన్నీ, దానిని 


అవలంబించే తీరునూ చెప్పుము. (3. 416). 


: సమత, దమము, తితిక్ష అమత్సరం, సిగ్గు, ధైర్యం, అనసూయ, ఆర్యత్వం, అహింస, దానం, క్షమ, యజనం, నిజం 


చెప్పటం - అనేవి సత్య స్వరూపాలు. నిత్యానుష్టానపరులకు ఈ గుణాలు సులభంగా, సుఖదంగా అలవడుతాయి. 
సత్యం అన్ని ధర్మాలకూ పాదువంటిది. సత్యంవలననే యోగక్షేమాలు కలుగుతాయి. అసత్యంకంటె వేరేపాపం లేదు. 
ఆలోచించగా ఒక్క సత్యంతో వేయి అశ్వమేధయాగాలు చేసిన ఫలంకూడా సాటిరాదు. 


: అరిషడ్వర్గం దేనివలన పుట్టుతాయి? దేనివలన గిట్టుతాయి? (3. 420). 


: కామం సంకల్పం నుండి పుట్టుతుంది. దాని రూపం ఇట్టాంటిదని తెలిసికొంటే ఆ కోరిక పోతుంది. ఇతరులుచేసిన 


తప్పువలన కోపం వస్తుంది. తరగని ఓర్పు వలన అది తగ్గిపోతుంది. ప్రాణకోటి శాశ్వతం కాదు అనే తెలివి లేకపోవటం 
వలన లోభం పుట్టుతుంది. ఆ తెలివి పొందితే అది పోతుంది. అవివేకంవలన మోహం కలుగుతుంది. అధర్మం జోలికి 
పోకపోతే అది నశిస్తుంది. కులం, చదువూ, సంపదలవలన మదం ఏర్పడుతుంది. వాటి పెంపుదలను తలపోస్తే అదే 
దూరమవుతుంది. సాత్వికగుణం కొరవడటం వలన పగపుట్టుతుంది. మంచివాళ్ళను సేవించటంవలన అది 
తొలగుతుంది. 


;: రాజునకు కావలసినవారూ, అక్కరలేనివారూ ఎట్టాంటివారు? (3. 467). 


: ఓర్పుకలవారు, ధర్మశాస్త్రాలు తెలిసినవారు, సత్యవంతులు, చపలచిత్తం లేనివారు, పొగరుగానీ, పేరాశగానీ 


లేనివారూ, చక్కటి నడవడి కలవారూ, మాటకారితనం, పనులలో శ్రద్ధ, ఎంతో ఆనుకూల్యం కలిగిన సేవకులు 
యజమానికి సకల సంపదలు పొందిస్తారు. క్రూరులు, పేరాశపరులు, మూర్తులు, చాడీలు చెప్పేవారు, మందకొడులు, 
చేసిన మేలు మరిచిపోయేవారు, తెలివి మాలినవారు, అబద్దాలాడేవారు, నిందపడేవారు, పిరికివారు, తెగింపులేనివారు, 
నీతిమాలినవారు, మితిమించిన చెడు అలవాట్లు కలవారు రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. 
నీచులలో కెల్లా చేసిన మేలు మరచిపోయేవారు (కృతఘ్నులు) అసలే తగినవారు కారు. దీనిని చెప్పే కాశ్యప 
గౌతమాఖ్యానం (నాడీ జంఘుడి చరిత్రం) ప్రసిద్ధం. బ్రాహ్మణ హత్య చేసినవారికైనా పాపనిష్కృతి ఉన్నది కాని, 
కృతఘ్నుడికి మాత్రం పాపవిముక్తి లేదు. మిత్రద్రోహం కృతఘ్నత కంటె ఘోరమైన పాపం. మిత్రుడు ఇహపరలోకాల 
సౌఖ్యాన్ని అందించగలడు. ధనంకంటె మిత్రుడే మిన్న. మంచి మిత్రులను పొందటంవలన మేలు కలుగుతుంది. 
(తృతీయాశ్వాసంలో 3. 428 - 440 పద్యాలలో లోకనీతులు, 3. 441-452 పద్యాలలో నకులు డడుగగా భీష్ముడు 
చెప్పిన ఖడ్గమహిమ, ధర్మరాజ విదురాదుల సంభాషణలలో ధర్మార్థ కామాల తారతమ్య వివేచనం (3. 453 - 466) 
చెప్పబడి ఉన్నాయి.) 


జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము 
(మొదటి భాగము) 
విషయసూచిక 


Se — OSs 


ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృతమూలము 
మహర్షులు పాండవులం జూడవచ్చుట 12-1-1 
నారదుండు ధర్మరాజునకు. గర్జుని చరితంబు సెప్పుట 12- 2-1 
ధర్మరాజు (స్రీలకు రహస్య రక్షణంబు లేకుండ శపియించుట 12-6-11 
అర్జును(డు ధర్మజున కుచిత వచనంబుల మనస్తాపోపశమంబు సేయుట 12-8-1 
నకులుడు ధర్మజునకు మనస్తాపోపశమంబు సేయుట 12-12-1 
ద్రౌపది ధర్మజునకు హితవచనంబుల మనస్తాపోపశమంబు సేయుట 12-14-1 
జనకున కతని సతితో నైన సంవాదం బర్జునుండు ధర్మజునికి( జెప్పుట 12-18-1 
దేవస్థానుం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట 12-20-1 
పారాశర్యు(డు సుద్యుమ్న చరితంబు ధర్మజునకు. జెప్పుట 12 - 24-1 
లిఖితుండు సుద్యుమ్నునిచేత నికృత్తకరుం డగుట 12 - 24 - 19 
పారాశర్యు(డు ధర్మజునకు సేనజిత్తువాక్యంబు లుపన్యసించుట 12 - 26 - 13 
జనకున కశళ్మకుండు సెప్పిననీతి వ్యాసుండు ధర్మజునకు. జెప్పుట 12 - 2 - 82 
ధర్మరాజునకు( గృష్ణుడు షోడశరాజుల చరిత్రంబులు సెప్పుట 12 - 29 - 16 
శ్రీ కృష్ణుండు ధర్మజునకు. బర్వత నారదుల వృత్తాంతంబు సెప్పుట 12 - 30 - 4 
శార్ట్జూలంబుచేం జచ్చిన సువర్లష్టీవి నారదువలన౦ బునర్జీవితు. డగుట 12 - 31- 41 
కృష్ణద్రైపాయనుండు ధర్మజునకు ధర్మాధర్మంబు లెటింగించుట 12-36-1 
వ్యాసు(డు ధర్మజునకు బ్రాయళ్చిత్త విశేషంబు లెజిగించుట 12-36-1 


100 


109 


119 


122 


66 


కృష్ణద్వై పాయను(డు ధర్మజునకు నపాత్రపురుషుల నెటింగించుట 
ధర్మరాజు సపరివారంబుగా6 గరినగరంబు (బ్రవేశించుట 
చార్యాకుం డను రాక్షసుండు బ్రాహ్మణ నిగ్రహంబున6 జచ్చుట 
ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము 


ధర్మజుడు శ్రీకృష్ణు నుచిత వచనంబుల స్తుతించుట 


ద్వితీయాశ్వాసము 


ధర్మనందనుని (ప్రవర్తనము 
ధ్యానాసక్తుడైన శ్రీకృష్ణునింగని ధర్మజుండు సంభాషించుట 
భీష్ముండు శ్రీకృష్ణుని భక్తియుక్తుండై స్తుతించుట 

శ్రీకృష్ణుడు ధర్మరాజునకు బరశురాముని చరిత్రంబు చెప్పుట 
పరశురాముడు కార్తవీర్యార్డుని. జంపుట 

భూదేవి కశ్యపునితోం బరశురామునిచే( జావనిరాజుల( జెప్పుట 
కృష్ణుండు ధర్మజునకు ధర్మము లుపదేశింప భీష్ము నియమించుట 
ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ముపాలికిం బోవుట 

భీష్ముడు ధర్మరాజును స(పేమంబుగా గారవించుట 

భీష్ముడు ధర్మజునకు విప్రులలో దండార్హుల నిరూపించుట 
భీష్ముండు ధర్మజునకు దండనీతి జన్మప్రకారం బెజింగించుట 
వైన్యుం డనురాజు చరిత్రంబు భీష్ముడు ధర్మజునకుం జెప్పుట 
భీష్ముండు ధర్మజునకు వర్ణాశ్రమ ధర్మంబు లెజింగించుట 
రాష్ట్రజనుల కర్షధర్మంబులు భీష్ముండు ధర్మజునకు దెలుపుట 
బృహస్పతి వసుమనుం డను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము 
వాయుదేవుండు పురూరవునకు. జెప్పిన రాజధర్మ ప్రకారము 
కుబేరునకు ముచుకుందునకు. గలిగిన సంవాదము 

కేకయరాజ రాక్షస సంవాద (ప్రకారము 


కాలక వృక్షీయ క్షేమదర్శ సంవాద ప్రకారము 


12 - 37 - 23 


12 - 38 - 34 


12 - 39 - 22 


12 - 40-9 


12-43-1 


12-45-3 


12-45-13 


12 - 47 -7 


12-49-1 


12-49-41 


12 - 49 - 66 


12 - 50 - 29 


12 - 53 - 27 


12-55-1 


12 - 56 - 29 


12-59-1 


12 - 59 - 201 


12-60-1 


12 - 67 -2 


12-68-1 


12-73-2 


12-75-3 


12-78-6 


12-83-1 


131 


140 


145 


151 


159 


167 


169 


178 


195 


201 


206 


213 


222 


231 


238 


247 


252 


258 


268 


273 


286 


291 


299 


306 


67 


బండారంబు వృద్ధిసేయు తెజంగు భీష్ముండు ధర్మజునకు. జెప్పుట 
మాంధాత్సన కుతధ్యుండు సెప్పిన హితవాక్యముల ప్రకారము 
వసుమనుం డను రాజునకు వామదేవుండు సెప్పిన ధర్మప్రకారము 
ధర్మజునకు భీష్ముండు సమరంబున పాడి దెల్పుట 

ఇం(ద్రాంబరీష సంవాద (ప్రకారము 


సమరానివర్తనంబు వలని ఫలము 


తృతీయాశ్వాసము 
కాలనిరూపణాదులగు రణోపాయంబుల ప్రకారంబు 
ధర్మజునకు భీష్ముడు శకునాపశకునములు దెలుపుట 
రాజు పగజయెడ నుండవలయు విధము 
కాలకవృక్షీయ మహాముని క్షేమదర్శికి( జెప్పిన హితవాక్యములు 
ధర్మజునకు భీష్ముండు గణజనులం బాలించు ప్రకారంబు సెప్పుట 
ధర్మరాజునకు భీష్ముండు ధర్మసూక్ష్మత తెజం గెజింగించుట 
పాపనిస్తరణ ప్రకారము 
వ్యాఘ్రగోమాయువు సంవాదము 
భీష్ముండు ధర్మజునకు సహాయ సంపన్నత్వం బావశ్యకం బగుట సెప్పుట 
సముద్ర సరిత్సంవాదము 
కుర్కుర నీచత్వముం దెలుపునట్టి యితిహాసము 
భీష్ముడు ధర్మజునకు దండనీతి ప్రభావం బెజింగించుట 
వసుహోము(డు మాంధాతృనకు. జెప్పిన దండోత్పత్తి ప్రకారము 
భీష్ముడు ధర్మరాజునకు ధర్మార్థకామంబుల తెజం గెటింగించుట 
భీష్ముడు ధర్మజునకు సుమిత్రు( డను రాజు చరిత్రంబు సెప్పుట 


భీష్ముడు ధర్మజునకు. గాపవ్యోపాఖ్యానము సెప్పుట 


భీష్ముడు ధర్మజునకు దీర్హదర్శి మొదలగు మత్స్యముల తెజం గెజింగించుట 


పలితరోమశు లను మూషికమార్గ్జాలంబుల సంవాద ప్రకారము 


12 - 


12 - 


12 - 


12 - 


12 - 


12 - 


12 


12 


89-1 
91-1 
93-1 
96-6 
99-1 


100 -1 


101-2 
103 - 2 
104 -2 
105 - 2 
108 - 10 
109 -3 
111-2 
112 -2 
113 -1,2 
114 -2 
117 -2 
121-8 
122 - 1 
123-3 
125 - 8 
131-1 
135 - 1 


136- 18 


316 


319 


322 


326 


329 


336 


339 


344 


346 


348 


353 


355 


357 


359 


367 


369 


371 


377 


379 


383 


392 


399 


402 


407 


68 


బ్రహ్మదత్తునితో. బూజని యను శకునికైన సంవాద ప్రకారము 
కణికు(డు శత్రుంజయున కుపదేశించిన హితవచనముల ప్రకారము 
విశ్వామిత్ర చండాల సంవాదము 

భీష్ముడు ధర్మజునకు శరణాగత రక్షణ సుకృతం బెజింగించుట 
కపోతంబు దన శరీరమును బోయ కాహారంబుగా నిచ్చుట 
భీష్ముడు ధర్మజునకు గృధ్రజంబుకో పాఖ్యానము సెప్పుట 

భీష్ముడు ధర్మజునకు బవన శాల్మలీతరు సంవాదంబులు సెప్పుట 
భీష్ముడు ధర్మజునకు దమంబు ప్రభావం బెటింగించుట 

భీష్ముడు ధర్మజునకు దపంబు విధము సెప్పుట 

భీష్ముడు ధర్మజునకు సత్య స్వరూపాదులు సెప్పుట 

భీష్ముడు ధర్మజున కరిషడ్వర్గాదులు దెలుపుట 

భిష్కుండు నకులునకు ఖడ్గ ప్రభావంబు తెజం గెజీంగించుట 
ధర్మజునితో విదురాదులు ధర్మార్ధ కామంబుల తారతమ్యంబు సెప్పుట 
భీష్ముండు ధర్మజునకు నాడీజంఘుని చరిత్రంబు సెప్పుట 


నాడీజంఘుండు దుష్టబ్రాహ్మణునిచే మృతుండై మరల జీవించుట 


—-—— స్తూ. 


12 


12 


137-455 
138 - 4 
139 - 12 
141-4 
142 - 43 
149 - 1 
150 - 1 
154 - 6 
155 - 1 
156 - 3 
157 - 3, 4 
160 - 9 
161 - 4 
162 - 28 


166 -23 


419 


424 


428 


436 


441 


454 


460 


467 


469 


470 


471 


477 


482 


486 


494 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 


~~ 


శ్రీ సంక్రామణనిపుణ వి । లాస కటాక్షా! నివృత్తి లంపటచిత్తో 
ల్లాసన దక్షా! వేద । వ్యాస వచోవిభవ లక్ష్య! హరిహరనాథా ! 1 


ప్రతిపదార్థం: శ్రీ= సంపదను; సంక్రామణ= కలుగజేయటంలో; నిపుణ= మంచి నేర్పరి అయిన; విలాస కటాక్షా!= అందమైన 
క్రీగంటిచూపు కలవాడా!; నివృత్తి లంపట= సంసారబంధంనుండి విరక్తి చెందటంలో ఆసక్తమయిన; చిత్త= మనస్సుకు; ఉల్లాసన 
దక్షా!= ఉత్సాహాన్ని కలిగించటంలో సమర్భుడా!; వేదవ్యాస= వేదవ్యాసముని యొక్క; వచో విభవ= వాక్యసంపదకు అంటే ఆ 
మహర్షి రచించిన (బ్రహ్మసూ(త్రాలలో, మహాభారత పురాణాదులలో గల వాజ్మియవైభవాని కంతా; లక్ష్య!= లక్ష్యమైనవాడా!, గురి 
అయినవాడా!, హరిహరనాథా!= ఓ హరిహరనాథస్వామీ! 


తాత్సర్యం: భక్తులకు కోరిన సంపద లన్నింటిని ప్రసాదించే నిపుణమైన అందమైన (క్రీగంటి చూపులు కలవాడవూ, 
సంసారబంధాలను వదలి వైరాగ్య చిత్తవృత్తితో ఉన్న విరక్తుల హృదయాలకు ఎల్లప్పుడూ ఆనందోత్సాహాలను 
కలిగించేవాడవూ, వేదవ్యాస మునీం(ద్రులవారి వాజ్మయ వైభవానికంతా గమ్యమైన వాడవూ అయిన ఓ 
హరిహరనాథస్వామీ! (సావధానంతో నేను చెప్పబోయే ఈ కావ్యార్థాలను అవధరించుము.) 


విశేషం: ఆశ్వాసారంభంలో కృతిపతిని సంబోధిస్తూ కందపద్యం చెప్పటం ఆం(ధ్రకావ్య సంప్రదాయం. అందులో వాడబడే విశేషణాలు 
ఒక్కొక్కసారి ఆశ్వాస కథార్థాలను వ్యంజింపజేస్తూ ఉండవచ్చును. పాండవులకు శ్రీకృష్ణుడి కటాక్షం వలన రాజ్యసంపదలు దక్కటం, 
ధర్మరాజుకు మనస్తాపం పోగొట్టే ఉపదేశాలు వ్యాస శ్రీకృష్ణాదులు చేయటం, ధర్మజుడు శ్రీకృష్ణుడిని స్తుతించటం మొదలైన 
అంశాలున్న ఈ ప్రథమాశ్వాసానికి తగినట్టుగా హరిహరనాథుడికి విశేషణాలు తిక్కన వేయటం విశేషం. 


మహర్షులు పాండవులం జూడవచ్చుట (సం. 12-1-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు సకల బంధుమిత్ర జనంబులకు నుదకకర్మం 
బాచరించి పాండవులు గంగా తీరంబున నశుచిత్వం బపనయించుటకయి యొక్కసమస్థలంబునం బటకుటీర 
సంవిధానంబు సేయించి, ధృతరాష్ట్ర విదుర సర్వభరత భార్యాసమేతంబుగా నచ్చట మాసమాత్రంబు నిలిచి; 
రట్టియెడం గృష్టద్వైపాయన నారద దేవల దేవస్థాణు కణ్వులు మొదలుగాగల మునీంద్రు లనేకులు శిష్యవర్గ 
సహితంబుగా ధర్మనందను సందర్శనంబునకుం జనుదెంచిన, నజ్జననాథుండు ప్రత్యుత్థాన ప్రణామ పాద్యాస 
నాకలనంబులను దత్కాలో చితార్దనంబులను నమ్మహాత్ములం బ్రీతులం గావించి, కృష్ణనిజానుజయుక్తంబుగా 
వారల నుపాసించి యుండ, వారలు బహువిధంబులగు ప్రియవచనంబుల నక్కురువంశసత్తము సంభావింప 
నారదుం డమ్మహనీయద్విజులం గలయం గనుంగొని యక్కౌంతేయాగ్రజుతోడం దాను గుశల ప్రశ్నంబు 
లగుమాట లాడంగలవా( డగుట వారి కెజింగించి యమ్మహీపతియాననం బాలోకించి. 2 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 
మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా (అంటే వెనుకటి పర్వంలో చెప్పిన విధంగా అని); 
సకల బంధుమిత్ర జనంబులకున్‌= బంధువులందరికీ, స్నేహితుల బృందాల కందరికీ; ఉదకకర్మంబు= నీటితో ఇచ్చే తర్పణాలు 
అనే అపరకర్మల విధానాన్ని; ఆచరించి= నిర్వహించి; చేసి; పాండవులు= పాండవులు; గంగాతీరంబునన్‌= గంగానది ఒడ్డున; 
అశుచిత్వంబున్‌= మైలను (మృతాశౌచాన్ని); అపనయించుటకయి= తొలగించుకొనటం కొరకు; ఒక్క సమస్థలంబునన్‌= మిట్ట 
పల్హాలు లేని ఒక నేలమీద; పటకుటీర సంవిధానంబు= గుడ్డతో చేసిన గుడారాలను కట్టించటం; చేయించి= జరిపి; ధృతరాష్ట్ర 
విదుర, సర్వభరత భార్యాసమేతంబుగాన్‌= ధృతరాష్టుడితో, విదురుడితో సమస్త భరత వంశీయుల భార్యలతో సహా; అచ్చటన్‌= 
ఆ ప్రదేశంలో; మాసమాత్రంబు= నెలరోజులు మాత్రమే; నిలిచిరి= ఉన్నారు; అట్టి+ఎడలన్‌= ఆ సందర్భంలో; కృష్ణద్వైపాయన 
నారద దేవల దేవస్థాణు కణ్వులు మొదలుగాన్‌+కల ముని+ఇంద్రులు+అనేకులు= వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, 
కణ్వుడు మొదలైన మహామునులు అనేకులు; శిష్యవర్గ సహితంబుగాన్‌= శిష్యుల సమూహాలతో కూడుకొని; ధర్మనందనుని 
సందర్శనంబునకున్‌= ధర్మరాజును దర్శించుకొనటానికి; చనుదెంచినన్‌= రాగా; ఆ+జననాథుండు= ఆ రాజు (ధర్మరాజు); 
ప్రత్యుత్తాన, ప్రణామపాద్య+ఆసన+ ఆకలనంబులను= అతిథులకు నిలిచి ముందేగి ఆహ్వానం చెప్పటం, నమస్కారం చేయటం, 
కాళ్ళకు నీళ్ళివ్వటం, కూర్చోవటానికి ఆసనమివ్వటం చేతనూ; తత్‌+కాల+ఉచిత+అర్భనంబులను= ఆ సమయానికి తగిన అనేక 
అతిథి పూజావిధుల చేత; ఆ+మహాత్ములన్‌= ఆ వచ్చిన గొప్పవారిని; ప్రీతులన్‌+కావించి= సంతుష్టులనుగా చేసి; కృష్ణ 
నిజ+ అనుజయుక్తంబుగాన్‌= శ్రీకృష్ణుడితోనూ, తన సోదరులతోనూ కూడికొని; వారలన్‌= పెద్దలను; ఉపాసించి+ఉండన్‌= సేవిస్తూ 
ఉండగా; వారలు= అక్కడ చేరిన పెద్దలు; బహువిధంబులు+అగు= పలు రకాలైన; ప్రియవచనంబులన్‌= మంచి మాటలతో; 
ఆ+కురువంశ సత్తమున్‌= కురువంశంలో శ్రేష్టుడైన ఆ ధర్మరాజును; సంభావింపన్‌= గౌరవింపగా; నారదుండు= నారదమహర్షి 
ఆ+మహనీయ ద్విజులను= పెద్దలైన ఆ బ్రాహ్మణులను; కలయన్‌+కనుంగొని= తేరిపార చూచి; ఆ+కౌంతేయ+అ(గ్రజుతోడన్‌= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ఆ ధర్మరాజుతో; తాను= తాను (నారదుడు); కుశల ప్రశ్చంబులు+అగు మాటలు= యోగక్షేమాలు 
తెలిసికొనే మాటలు; ఆడన్‌+కలవా(డు+అగుటన్‌= మాట్లాడాలని అనుకొంటున్న వాడనే సంగతి; వారికిన్‌= అక్కడి పెద్దలకు; 
ఎటింగించి= తెలిపి; ఆ+మహీపతి ఆననంబు= ఆ రాజుమొగం; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు - పాండవులు 
తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మృతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానదీ 
తీరంలో ఒక సమతల (ప్రదేశంలో గుడ్డల గుడారాల నెత్తించారు. ధృతరాష్ట్ర విదురాదులనూ, భరతవంశీయుల 
భార్యలనూ ఆ గుడారాలలో ఒక నెలరోజులు ఉంచారు. ఆ సందర్భంలో ధర్మరాజును దర్శించటానికి వ్యాసుడు, 
నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, కణ్వుడు మొదలైన మునీం(ద్రు లెందరో శిష్యులతో సహా విచ్చేశారు. ధర్మరాజు 
వారందరికీ ఎదురుపోయి, నమస్కరించి, అర్హ్యపాద్యాది పూజావిధులతో సత్కరించి వారిని సంతోషపెట్టాడు. 
శ్రీకృష్ణుడూ, సోదరులూ ఎల్లప్పుడూ తనతో కలిసి ఉంటూ ఉండగా ఆ మహర్షులను ధర్మజుడు సేవించాడు. 
ఆ రాజును వారందరు ప్రియవచనాలతో పలకరించారు. ఆ తరువాత ఆ మహాత్ములందరి పక్షాన ధర్మరాజును 
కుశల (ప్రశ్నలతో కూడిన మాటలతో సమ్మానించటానికి నారదుడు ముందుకు వచ్చాడు. ఆ మహర్షి పెద్దల 
నందరిని కలయజూచి ధర్మరాజు ముఖంవైపు చూచి ఇట్లా అన్నాడు: 


నిశేషం: పితృకర్మలు చేసి పవిత్రులైన పాండవులను ఆశీర్వదించి భావి శుభాలను నిర్దేశించటానికి మునిపరిషత్తు నారదముఖంగా 
మాట్లాడుతున్నది. 
ట్‌ 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 3 


శా. ' గోవిందుం డనిశంబు శోభన మెదం గోరంగ. బార్జుండు ద 

ర్పావేశోజ్ఞ్వల బాహుసార మహనీయస్ఫూర్తి శోభిల్ల గాం 

డీవోల్లాస విభాసియై సమరపాండిత్యంబు వాటింప సం 

భావింపన్‌ జగమెల్ల రాజ్య మిటు లొప్పం గొంటె రాజోత్తమా! 3 
ప్రతిపదార్థం: రాజ+ఉత్తమా!= రాజులలో శ్రేష్ణుడవైన ఓ ధర్మరాజా!; గోవిందుండు= శ్రీకృష్ణుడు; అనిశంబున్‌= ఎల్లప్పుడు; 
శోభనము= శుభమును; ఎదన్‌= మనస్సులో; కోరంగన్‌= (నీకు కలుగుతూ ఉండాలని) సంకల్పించగా; దర్ప= గర్వంచేత; ఆవేశ= 
ఉత్సాహంచేత; ఉజ్జల= ప్రకాశించే; బాహుసార= భుజబలంయొక్క; మహనీయస్ఫూర్తి = గొప్పదైన స్ఫూర్తితో; శోభిల్లన్‌ = 
ప్రకాశించగా; పార్టుండు= అర్జునుడు; గాండీవ+ఉల్లాస విభాసి ఐ= గాండీవం వలన కలిగే ఉత్సాహం చేత (ప్రకాశించినవాడై; 
సమరపాండిత్యంబు= యుద్దవిద్యా నైపుణ్యం; పాటింపన్‌= ఒప్పారగా; జగము+ఎల్లన్‌= లోకమంతా; సంభావింపన్‌= నిన్ను 
గౌరవిస్తూ ఉండగా; ఇటులు= ఈ విధంగా (కురుక్షేత్ర యుద్దంలో విజయాన్ని సాధించి - అని భావం); రాజ్యము= రాజ్యాన్ని 
లేదా ప్రభుత్వాన్ని; ఒప్పన్‌= ఉచితమైన విధంగా; కొంటె!= తీసికొన్నావు కదా! 
తాత్సర్యం: 'ధర్మజా! నీ అదృష్ట మేమని చెప్పాలి! అటు శ్రీకృష్ణుడు సదా తన మనస్సులో నీకు మేలు కలగాలని 
కోరుతూ ఉండగా, ఇటు గర్యోత్సాహాలతో ఉప్పొంగే బాహుబలంతో ప్రకాశించే పార్టుడు గాండీవ పరాక్రమంతో 
యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా, ప్రజలందరూ నిన్ను గౌరవిస్తూ ఉండగా నీవు ఈ రాజ్యాన్ని ఈ 
విధంగా సగౌరవంగా సార్థకంగా పొందావు. 


విశేషం: ధర్మరాజు విజయానికి గల హేతువులను చెప్పుతూ, అతడి రాజ్యప్రాప్తిలో ఉన్న ఒప్పిదాన్ని ప్రశంసించటం ఇందులోని 
విశేషం. 
చ. “భువన భయంకరంబు లగు పోరుల( దమ్ములతోడ( గూడ నీ 

వు వెడలంబాటు లెస్స; యలవుం జలమున్‌ వెలయించుచోట ధ 

ర్మువున కొకింతయుం దొల6గ6 ద్రొక్కమి యెంతయుమేలు; దీనం గౌ 

రవకులముఖ్య! యుమ్మలిక గ్రాంచితె? చిత్తము. బ్రీతి( బొందెనే?' 4 
ప్రతిపదార్థం: కౌరవకులముఖ్య!= కౌరవకులంలో (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! ఈవు= నీవు; భువనభయంకరంబులు+అగు 
పోరులన్‌= భూలోకానికంతా లేదా లోకాల కన్నింటికీ భయాన్ని కలిగించే యుద్దాలలో; తమ్ముల తోడన్‌+కూడన్‌= తమ్ముళ్ళందరితో; 
వెడలన్‌+పాటు= బయటపడటం; లెస్స=మంచిది, ఒప్పిదమైనది; అలవున్‌= బలాన్నీ; చలమున్‌= మాత్సర్యాన్నీ; వెలయించు 
చోటన్‌= ప్రదర్శించేటప్పుడు కూడా; ధర్మువునకున్‌= ధర్మమార్గానికి; ఒకింతయున్‌= ఏమా(త్రంకూడా; తొల(గన్‌+(త్రొక్కమి= 
అడుగు ప్రక్కకు వేయకుండా ఉండటం; ఎంతయున్‌ మేలు= ఎంతయో శ్రేష్టం; దీనన్‌= దీనివలన; ఉమ్మలికన్‌=దుఃఖమును; 
క్రాచితె= తొలగించుకున్నావా; చిత్తమున్‌= మనస్సు; ప్రీతిన్‌= సంతోషాన్ని, తృప్తిని; పొందెనే?= పొందిందా? 


తాత్సర్యం: 'కురువంశంలో |ప్రసిద్దుడా! ధర్మరాజా! లోకాల నన్నింటినీ భయపెట్టగలిగే భయంకర యుద్దాలు 
సంభవించినప్పుడు నీ తమ్ములతో బయటపడడం మంచిది. యుద్దాలలో పంతాలు పెరిగి బలాలనూ, 
మాత్సర్యాలనూ ప్రదర్శించే పట్టులలో సైతం ధర్మమార్గం నుండి ఏమాత్రం తప్పకుండా ఉండే నీ నియతి నీలోని 
ఎంతో మంచిగుణం. ధర్మరాజా! మరి - దీనివల్ల నీ దుఃఖాన్ని తొలగించుకున్నావా; ఇప్పుడు నీ మనస్సు సంతోషాన్ని 


పొందిందా?” 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: యుద్దావేశంలో కూడా ధర్మం వీడని నియతి ధర్మజుడికి ఇక్కట్టులు తెచ్చిపెట్టినా, ఆ నియతీ, పాండవుల ఐకమత్యమూ 
చివరకు విజయాన్ని సాధించిపెట్టాయని నారదుడు ధర్మజుడిని అభినందించాడు. ధర్మజుడిది ధర్మయుద్దమని (కలహభోక్త) 
నారదుడు (ప్రశంసించటం ఇందులోని విశేషం. 


వ. అనిన విని యజ్ఞనవిభుం డమ్ముని విభున కిట్లనియె. 5 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+జన విభుండు= ఆ ధర్మరాజు; విని; ఆ+ముని విభునకున్‌= మునిపతియైన ఆ 
నారదుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: నారదుడి మాటలు విని ధర్మరాజు అతడితో ఇట్టా అన్నాడు: 


కే కృష్ణుండు మామీంద6 గృపసేయుటయు, బ్రాహ్మ । ణానుగ్రహంబున ననిల పుత్ర 
పార్టుల పటు బాహు బలమున మేదిని । యంతయు. జేకుటునట్టి దయ్యె; 
నైనను నతిఘోర మగు నఖిల జ్ఞాతి । వధ మొనరించుట వలన నధిక 
గుణుని సౌభద్రునిం. గుల భూషణంబు( బాం । చాలీ తనూజ పంచకము. గోలు 


తే... పోకం జేసియు గెల్పు గెల్పుగ మదీయ । బుద్ది గైకొన దయ్యెడు సిద్దముఖ్య! 
యదియు. గాక వేజొక్కండు మది గలంచు | చున్నయది; దాని నేర్చడ విన్నవింతు. 6 


ప్రతిపదార్థం: సిద్దముఖ్య!= ముని శ్రేష్టుడవైన నారదా!; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మామీందన్‌= మామీద (పాండవులమీద); 
కృపచేయుటయున్‌= దయచూపటం; బ్రాహ్మాణ+అను[గ్రహంబునన్‌= (బ్రహ్మవేత్తలయొక్క దయవలన; అనిలపుత్ర పార్టుల పటు 
బాహుబలమునన్‌= భీమార్జునుల గొప్పదైన భుజబలంచేత; మేదిని+అంతయున్‌= రాజ్యమంతా; చేకుణునట్టిది+ అయ్యెన్‌= చేతికి 
దక్కేదిగా అయింది; ఐననున్‌= అయినప్పటికి; అతిఘోరము+అగు= మిక్కిలి దారుణమైన; అఖిల జ్ఞాతివధము= జ్ఞాతుల నందరినీ 
చంపటం; ఒనరించుటవలనన్‌= చేయటంవలన; అధికగుణునిన్‌= ఉత్తమగుణాలు కలవాడైన; కులభూషణంబున్‌= వంశానికి 
అలంకారమైన; సౌభద్రునిన్‌= అభిమన్యుడినీ; పాంచాలీ తనూజ పంచకమున్‌= ద్రౌపదికి పుట్టిన పుత్రపంచకాన్నీ; కోలుపోకన్‌+చేసియున్‌= 
కోల్పోవటంవలన; మదీయబుద్ది= నా బుద్ది; గెల్పు= ఈ గెలుపును; గెల్పుగన్‌= విజయంగా; గైకొనదు+అయ్యెడున్‌= 
గ్రహించజాలకపోతున్నది; అదియున్‌+కాక= అంతేకాక; మదిన్‌= నా మనస్సును; వేణు+ఒక్కండు= మరొకటి; కలంచుచున్న 
అది= కలతపెట్టుతున్నది; దానిన్‌= ఆ సంగతిని; ఏర్పడన్‌= స్పష్టంగా; విన్నవింతున్‌= మనవి చేస్తాను. 

తాత్పర్యం: 'ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడు మామీద సదా కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండటం చేతనూ, బ్రహ్మజ్ఞుల అను[గ్రహం 
చేతనూ, భీమార్జునుల మహాబాహుబలంతోనూ ఈ రాజ్యమంతా మాకు దక్కింది. అయినా, జ్ఞాతుల నందరినీ 
యుద్దంలో అతిదారుణంగా వధచేయటం వలనా, వంశభూషణుడు, గుణవంతుడు అయిన అభిమన్యుడిని, 
పాంచాలీపుత్ర పంచకాన్నీ కోల్పోవటం వలనా నాకు కలిగిన విజయాన్ని విజయంగా స్వీకరించటానికి నా బుద్ది 
అంగీకరించటంలేదు. అంతేకాక నా మనస్సును మరొక్క విషయం కలత పెట్టుతున్నది. దానిని మీకు స్పష్టంగా 
విన్నవించుకొంటాను. 


చ.  ఘనభుజ విక్రమోన్నతుండు, కౌరవకోటికి( బట్టుకొమ్మ మ 
మ్మని మొన6 దూలపుచ్చిన మహాత్ముండు గర్జుండు గొంతి తొల్తచూ 
లని యుదక ప్రదాన సమయంబున నాయమచేత వింటి; నా 
తని కుదకంబు లిచ్చుటకు( దా మము బంచుట గోరి చెప్పినన్‌. 7 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 5 


ప్రతిపదార్థం: ఘనభుజ విక్రమ+ఉన్నతు(డు= గొప్పవైన భుజాల పరా(క్రమంలో శ్రేష్టుడు అయినవాడు; కౌరవకోటికిన్‌= 
కౌరవబృందానికి; పట్టుకొమ్మ= ఆధారమైనవాడు; మమ్మున్‌= మమ్మల్ని (పాండవులను); అని మొనన్‌= యుద్దవ్యూహాగ్రంలో; 
తూలపుచ్చిన= చిన్నపుచ్చిన; మహాత్ముండు= గొప్పవాడు అయిన; కర్గుడు= కర్షుడు; గొంతితాల్లచూలు+అని= కుంతికి పుట్టిన 
మొదటి బిడ్డ అని; తాన్‌= తాను (ఆ కుంతి); ఆతనికిన్‌= కర్గుడికి; ఉదకంబులు= తర్పణాలు; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; మమున్‌= 
మమ్మల్ని (పాండవులను); పంచుటన్‌= పంపించటంకొరకు; కోరి= ఆసక్తితో, కావలెనని; చెప్పినన్‌= చెప్పగా; ఉదకప్రదాన 
సమయంబునన్‌= తర్పణాలిచ్చే సమయంలో; ఆయమచేతన్‌= కుంతిచేతనే; వింటిన్‌= విన్నాను. 


తాత్పర్యం: తన భుజపరాక్రమంతో కొరవుల కందరికీ ఆదరువుగా ఉన్నవాడూ, మమ్మల్ని రణరంగంలో 
చిన్నపుచ్చినవాడూ అయిన కర్గుడు కుంతీదేవి మొదటిబిడ్డ అనే సంగతి తెలిపి, కర్షుడికి జలతర్పణాలివ్యాలని మాకు 
చెప్పాలని కోరికపడి స్వయంగా వచ్చి మేము తర్పణాలిచ్చే సమయంలో ఆమె చెప్పితే విన్నాను. 


వ. అప్పుడుదొడంగి యంతరంగంబు నిప్పులం బొర6టినట్లయ్యెడి; నక్కుంతీమహాదేవి దాను దివాకరువరంబున 
నప్పురుషవరుం బడసి పాటివైచుటయుం, బిదప నతండు ధార్తరాష్తులపాల దొరయైయుండ మాకును 
వారికిం గలహంబు పుట్టిన నది మాన్పించుటకై యక్కొడుకు కడకుం జని యేకాంతంబునం బుట్టువు 
దెలుపుటయు, లోనయిన తద్విషయ వార్త లనుదినంబును జెప్పుచుండు. 8 


ప్రతిపదార్థం: అప్పుడు+ తొడంగి= అప్పటినుండి; అంతరంగంబు= మనస్సు; నిప్పులన్‌= నిప్తుకణాలలో; పొరంటినట్టు+అయ్యెడిన్‌= 
పొరలించినట్టుగా అవుతున్నది; ఆ+కుంతీ మహాదేవి= ఆ కుంతీమహాదేవి; తాను= స్వయంగా; దివాకరుని వరంబునన్‌= సూర్యుడి 
వరంతో; ఆ+పురుషవరున్‌= ఆ పురుషశ్రేష్టుడైన కర్గుడిని; పడసి= కని, పొంది; పాణవైచుటయున్‌= (నీటిలో) వదలిపెట్టటమున్నూ; 
పిదపన్‌= ఆ తరువాత; అతండు= కర్ణుడు; ధార్తరాష్టులపాలన్‌= ధృతరాష్ట్రుడి పుత్రులైన కౌరవుల కడ; దొర ఐ= రాజై 
(అంగదేశాధిపతి అయి); ఉండన్‌= ఉండగా; మాకును= మాకూ (పాండవులకూ); వారికిన్‌= వారికి (కౌరవులకూ); కలహంబు= 
తగాదా; పుట్టినన్‌= కలుగగా; అది= దానిని; మాన్ప్సించుటకై= శాంతింపచేయటానికి; ఆ+కొడుకు కడకున్‌= కొడుకైన ఆ కర్టుడి 
వద్దకు పోయి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; పుట్టువు= అతడి జన్మను గురించిన విషయం; తెలుపుటయున్‌= 
తెలియచెప్పటమున్నూ; లోనయిన= మొదలయిన; తద్విషయవార్తలు= అతడి సంగతులకు సంబంధించిన విశేషాలు; అనుదినంబును= 
ప్రతిరోజూ; చెప్పుచుండున్‌= చెపుతూ ఉంటుంది. 


తాత్సర్యం: అప్పటినుండి నా మనస్సు నిప్పులలో దొరలించినట్టుంటుంది, ఆ కుంతీదేవి సూర్యవరప్రసాదంతో 
ఆ మహాత్ముడిని కని నీటిలో విడిచిపెట్టిన సంగతీ, ఆ తరువాత కర్షుడు కౌరవుల వద్ద అంగరాజై ఉండగా వారికీ, 
మాకూ యుద్దంరాగా, దానిని మాన్సించటానికై ఆమె ఒంటరిగా ఆ కొడుకు దగ్గరికి పోయి అతడి జన్మరహస్యం 
చెప్పిన సంగతీ, మొదలైన ఎన్నో అతడి విశేషాలను గురించి ప్రతిరోజూ మాకు చెపుతూ ఉంటుంది. 


సీ ఆయమ దనపుత్రు( డవుట యెణింగించి । 'తమ్ములలోనికి రమ్ము నీవు 
నావుడు నాతండు 'నాకు( గృతఘ్మత । వాటిల్లదే కురుపతి( దొఅంగి 
వచ్చిన; నదిగాక వాసవితోడి క । య్యంబున కిత( డోడె ననరె; యతండు 
బెరయ నొండెను నన్ను బెరసి యొండెను నేవు; । రింతియకాని నీ వెపుడు నీకు. 


ఆ. దనయులార్వు రనకు' మనియె; నిద్దేవి 'ద । క్కనుజు లెల్లవారి కభయ మొసంగు” 
మనిన 'నట్ల కాకి యని మమ్ము నలువుర(। బట్టి. గాని తెగండ ప్రాణములకు. 9 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+అమ్మ= ఆమె, కుంతి; తన పుత్రుండు+అవుట= తన కుమారు డౌతాడని; ఎటింగించి= కర్టుడికి తెలిపి; తమ్ముల 
లోనికిన్‌= నీకు తమ్ములైన పాండవులలోకి; నీవు; రమ్ము= వచ్చిచేరుము; నావుడున్‌= అనగా విని; ఆతండు= కర్షుడు; కురుపతిన్‌= 
దుర్యోధనుడిని; తొంగి వచ్చినన్‌= వదలివస్తే; నాకున్‌= నాకు; కృతఘ్నుత= ఉపకారికి అపకారం చేసిన దోషం; పాటిల్లదే!= కలుగదా? 
(కలుగుతుందని భావం.); అది+కాక= అంతేకాకుండా; ఇతండు= ఇతడు (కర్షుడు); వాసవితోడి కయ్యంబునకున్‌= అర్జ్హునుడితోడి 
యుద్దానికి; ఓడెన్‌= భయపడ్డాడు; అనరె?= అనరా? (అంటారని భావం); అతండు= అర్జునుడు; బెరయన్‌+ఒండెను= కలిసికొని; 
నన్నున్‌= నన్ను (కర్ణుడిని); బెరసి+ఒండెను= కలిపికొని గాని; ఏవురు= అయిదుమంది; అంతియకాని= అంతేకాని; నీవు= నీవు(కుంతి); 
ఎపుడున్‌= ఎప్పుడైనా సరే; నీకున్‌= నీకు (కుంతికి); తనయులు= కుమారులు; ఆర్వురు= ఆరుగురు; అనకుము= అని చెప్పవద్దు; అనియెన్‌= 
అన్నాడు; ఈదేవి= కుంతీదేవి; తక్కు= మిగిలిన; అనుజులు= తమ్ములు; ఎల్లవారికిన్‌= అందరికి; అభయము= భయంలేదు అనేమాట; 
ఒసంగుము= ఇమ్ము; అనినన్‌= అని అనగా; అట్టు+అ+కాక!= ఆ విధంగానే అగుగాక; అని; మమ్మున్‌ నలువురన్‌= మా నలుగురను; 
పట్టెన్‌= బంధించాడు కాని; ప్రాణములకున్‌= ప్రాణాలు తీయటానికి అంటే చంపటానికి; తెగండు+అ= సాహసించనేలేదు. 


తాత్సర్యం: కర్షుడు తన కుమారు డనే విషయం అతడికి తెలిపి 'నీవు నీ తమ్ములలోనికి వచ్చి చేరు” మని అడిగింది. 
ఆ మాట కతడు ఇట్టా సమాధానం చెప్పాడుః 'నేను దుర్యోధనుడిని వదలివస్తే కృతఘ్నతాదోషం కలుగుతుంది. 
అంతేకాక నేను అర్జునుడితో యుద్దం చేయటానికి జంకి ఆ వైపు వచ్చా నని కూడా అంటారు. నన్ను కలుపుకొని 
కాని, లేదా అర్జునుడిని కలుపుకొని కాని నీకు కొడుకు లెప్పుడైనా అయిదుగురే కాని ఆరుగురని మాత్రం 
అనబోకుము.' ఆ మాటలు విని కుంతి 'ఆ మిగిలిన కొడుకులకు అభయాన్ని ఇమ్ము” అని కర్టుడిని కోరింది. 
ఆయన “అట్టాగే కాని' మ్మని వరమిచ్చాడు. ఆ వాగ్దానం మేరకు మమ్ములను నలుగురినీ పట్టి బాధించాడే 
కాని, ప్రాణాలు తీసే ప్రయత్నం చేయలేదు. 


విశేషం: కర్టుడి సత్యవాక్య నిష్టను, తల్లిపై చూపిన గౌరవాన్నీ, అతడి ఉదాత్త (ప్రవృత్తినీ ఇందులో ధర్మజుడు వ్యంగ్యంగా కీర్తించాడు. 


ఆ. తొల్లి తాన దాంచె దల్లి; పదంపడి | యతండు సెప్పవలవ దనంగ దాంచె; 
నిట్లుగాంగ నెటు(గ మేవురమును నతం । డిట్టి. డగుట; దాన నింత వుట్టె. 10 


ప్రతిపదార్థం: తాల్లి= పూర్వం, మొదట్లో; తల్లి= కుంతీదేవి; తాన్‌+అ= తానే స్వయంగా; దాణెన్‌= రహస్యంగా ఉంచింది; పదంపడి= 

తరువాత; అత(డు= కర్షుడు; చెప్పన్‌ వలవదు= చెప్పవద్దు; అన(గన్‌= అన్నట్టుగా; దాంచెన్‌= రహస్యంగా ఉంచింది; ఇట్లుకాంగన్‌= 
(ac) యలు ౧ € 

ఈ విధంగా కావటంచేత; అతండు= కర్గుడు; ఇట్టిండు= ఇటువంటివాడు - అంటే కుంతీమహాదేవి మొదటి సంతానమైన వాడు 

కర్ణుడు; అగుటన్‌= కావటం; ఏవురమును= అయిదుగురం (పాండవులం); ఎజుంగము= ఎరుగం; దానన్‌= దానివలన; ఇంత= 

ఇంతటి వైపరీత్యం; పుట్టెన్‌= పుట్టింది. 


తాత్సర్యం: కర్షుడి జన్మవృత్తాంతాన్ని మొదట్లో తల్లి అయిన కుంతీదేవి స్వయంగా తానే రహస్యంగా ఉంచింది. 
ఆ తరువాత కర్టుడు చెప్పటం సమంజసం కాదన్నట్టుగా గోప్యంగా దాచి ఉంచింది. అట్లా కావటంచేత కర్ణుడు 
కౌంతేయు డన్న సత్యాన్ని మే మైదుగురం తెలిసికొనలేకపోయాం. దానివలన ఇంతటి విపత్తు వాటిల్లింది. 
నిశేషం: ధర్మజుడి విషయవిశ్లేషణ వివేకం ఇందులో స్పష్టం. 


క ఆతడు దుర్యోధనునకు(। బ్రీతిగ జూదంబునాండు పెక్కాడెను ధ 
ర్మేతరములు; వానికి మ । చ్చేతోగతి కోపభరము సెందక యుండున్‌. 11 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 7 


ప్రతిపదార్థం: జూదంబునా(డు= ద్యూతం ఆడే రోజున; ఆతండు= కర్గుడు; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడికి; ప్రీతిగన్‌= 
సంతోషమయ్యేటట్టు; ధర్మ+ఇతరములు= అధర్మాలు; పక్కు= అనేకాలు; ఆడెను= మాట్లాడాడు; వానికిన్‌= ఆ అధర్మవాక్యాలకు; 
మత్‌+చేతో గతి= నా చిత్తవృత్తి; కోపభరము= కోపతీ(వ్రతను; చెందక= పొందకుండా; ఉండున్‌= ఉండేది. 

తాత్పర్యం: అలనాడు కురుసభలో కపటపుజూదం జరిగిన నాడు కర్గుడు దుర్యోధనుడిని సంతోషపెట్టటానికి 
అధర్మాల నెన్నింటినో పలికాడు. అయినా అతడి మాటలకు నా మనస్సు కోపాతిశయాన్ని పొందకుండానే ఉండేది. 


విశేషం: రక్తసంబంధం వలన కర్షుడిపట్ల ధర్మజుడి అంతఃకరణం ఆర్షంగా స్పందించేది; కాని, ఆ సంబంధం ఏమిటో ఆయనకు 
తెలిసేది కాదు. అది ఇప్పుడు తెలిసింది. గతంలోని అనుభవాలను అతడు మననం చేసుకొంటున్నాడు. 


ఆ. అతనిమేను కుంతి యట్టుల కైవడి । యరయ నేను జూచి యాత్మ నెద్ది 
కారణంబొ యిట్లుగా ననుచుండుదు ; । నేమి సేయువాండ నింక. జెపుమ! 12 


ప్రతిపదార్థం: అరయన్‌= చూడగా; అతని మేను= కర్ణుడి శరీరం; కుంతి+అట్టుల= కుంతివలె; కైవడి= పోలిక (కలిగింది); నేను= 
నేను (ధర్మరాజు); చూచి= దానిని గమనించి; ఇట్టు+కాన్‌= ఈ విధంగా కావటానికి; ఎద్దికారణంబొ= కారణ మేమిటో అని; 
ఆత్మన్‌= నా హృదయంలో; అనుచుండుదున్‌= అనుకొంటూ ఉంటాను; ఇంకన్‌= ఇంత జరిగిపోయిన తరువాత ఇప్పుడు; ఏమి 
చేయువా(డన్‌+చెపుమ!= ఏం చేసేది చెప్పండి నారదా! 


తాత్పర్యం: చూస్తే కర్షుడి శరీరం కుంతి పోలికలు కలిగి ఉండేది. నేను దానిని గమనించి అట్లా కావటానికి 
కారణ మేమై ఉంటుందా? అని మనస్సులో మథనపడుతుండేవాడిని. కాని, అంతా అయిపోయిన తరువాత 
ఇప్పుడు ఏమి చేసేది చెప్పండి నారదా! 
క. కౌరవులు సేయు నవమతి । కారణముగ( గోప మెత్తుం గర్జుని వదనాం 

భోరుహముం గను(గొన శమ । మారున్‌ నావశముగాక యంతన బుద్దిన్‌. 13 


ప్రతిపదార్థం: కౌరవులు= ధార్తరాష్ట్రులు; చేయు= చేసేటటువంటి; అవమతి= అవమానం; కారణముగన్‌= నెపంగా; కోపము= కోపం; 
ఎత్తున్‌= మెండుగా కలిగేది; కర్టుని= కర్షుడియొక్క; వదన+అంభోరుహమున్‌= పద్మంవంటి ముఖాన్ని; కనుగొనన్‌= చూడగానే; 
అంతన్‌+అ= వెంటనే; నా వశము+కాక= నా వశంతప్పి; బుద్దిన్‌= నా మనస్సులో; శమము+ఆరున్‌= శాంతి కలుగుతుంది, శాంతి 
నిండుతుంది. 


తాత్సర్యం: కౌరవులు చేసే అవమానాలకు నాకు కోపం బాగా రెచ్చిపోతుండేది, కాని, కర్షుడి ముఖకమలం చూస్తే 
చాలు. వెంటనే నాకు తెలియకుండానే నా మనస్సులో శాంతం నిండిపోతుండేది. 


విశేషం: రక్తసంబంధం ఉండటం చేత కర్గుడిపట్ల ధర్మజుడికి కోపం రాకపోగా, అతడి ముఖం చూస్తే మనస్సులో ఒకవిధమైన 
శాంతి కలిగేది. ఇది ధర్మజుడి నిర్మలమైన అంతఃకరణ (ప్రవృత్తిని తెలుపుతున్నది. 


ఉ. గాండివి నొవ్వ(బల్కి తిటు; 'గర్టుని( జంపక వచ్చితేని త 
మ్ముండవు గావు నాకు' నని మూర్ణత; సోదరఘాతి నైన క 
ష్టుండ; మనంబునం బెటుగు శోకము నెట్లు సహింతు? దప్పె; నా 
తండును నేము నైన విబుధప్రకరంబును మాకు నడ్డమే!' 14 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కర్టునిన్‌= కర్లుడిని; చంపక= చంపకుండా; వచ్చితి(వ)+ఏని= యుద్దభూమినుండి తిరిగివచ్చావా; నాకున్‌= నాకు 
(ధర్మరాజుకు); తమ్ముండవు కావు= సోదరుడవు కావు; అని; మూర్ధతన్‌= తెలిసి తెలియనితనంతో, తెలివితక్కువతనంతో; ఇటు= 
ఈ విధంగా; గాండివిన్‌= అర్జునుడిని; నొవ్వన్‌= బాధపడేటట్టు; పల్కితిన్‌= మాట్లాడాను; సోదరఘాతిని+ఐన= సోదరుడిని చంపిన 
(వాడినైన); కష్టుండన్‌= పాపిష్టిని; మనంబునన్‌= హృదయంలో; పెణుగు= పెంపొందే; శోకమును= దుఃఖాన్ని; ఎట్టు= ఏ విధంగా; 
సహింతున్‌?= భరించగలిగేది? (భరించలేనని భావం); తప్పెన్‌= అంతా తారుమారయింది లేదా మాకా అదృష్టం తప్పింది; ఆ 
తండునున్‌= ఆ కర్గుడూ; ఏమున్‌= మేమునూ; ఐనన్‌= కలిసిఉన్నట్లయితే; మాకున్‌= మా అందరికి; విబుధ ప్రకరంబును= 
దేవతల గణాలు కూడా; అడ్డమే?= ఎదురు నిలువగలిగేవా? లేదా, మా కొక లెక్కా? 


తాత్సర్యం: 'కర్టుడిని చంపకుండా రణరంగంనుండి తిరిగి వచ్చావా? నీవు నాకు తమ్ముడివే కా” వని 
తెలివితక్కువతనంతో అర్జునుడు నొచ్చుకొనేటట్టు మాట్లాడాను. నిజంగా నేను అన్నను చంపిన పాపిష్టిని. నా 
హృదయంలో పెల్లుబుకే ఈ దుఃఖాన్ని నే నెట్టా ఓర్చుకొనేది? అంతా తారుమారైంది. ఆ కర్షుడూ, మేమందరమూ 
కలిసి ఉంటే ఆ దేవతాగణాలు సైతం మాకు అడ్డం నిలువగలిగేవా?” 


విశేషం: కర్ణుడి మరణానికి తన (ప్రేరణ కారణమైనదని భావించిన ధర్మరాజు తాను చేసిన పాపానికి నిష్కృతి లేదని తీరని 

వేదన పడుతున్నాడు. ఈ మాటలలో ధర్మజుడి బుజువర్తనం, బంధుప్రీతి, భ్రాతృడ్రేమ, ధర్మనిరతి, ఆ(ర్దచిత్తవృత్తి, పరితాప 

పశ్చాత్తాపాలు కనపడుతున్నాయి. 

వ. అని పలికి, “మునీంద్రా! యమ్మార్తాండనందను రథచక్రంబు భూమిం గ్రుంగుటకుం గారణం బెద్ది? దాని, న 
వ్వీరుండు పరశురామునిచేత శప్తుండయిన తెటింగును నెలింగింప వలయు; భువనంబుల వర్తనంబులు 
నీకుం దేటపడనియవి లేవు; గావున ని న్నడిగెద' నని ప్రార్దించుటయు, 'నవ్విధంబంతయు వివరించెద విను” 
మని యమ్మహీపతి కమ్మహాతుం డిట్లనియె: 15 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ముని+ఇంద్రా!= ముని శ్రేష్టడవైన ఓ నారదా!; ఆ+మార్తాండ నందను= సూర్యుడి 
కుమారుడైన ఆ కర్గుడియొక్క; రథచ(క్రంబు= రథచ(క్రం; భూమిన్‌= నేలలో; (క్రుంగుటకున్‌= (క్రుంగటానికి; కారణంబు+ఎద్ది?= 
కారణం ఏది?; దానిన్‌= దానిని; ఆ+వీరుండు= పరాక్రమ వంతుడైన ఆ కర్షుడు; పరశురామునిచేతన్‌= పరశురాముడివలన; 
శప్తుండు= శపించబడిన వాడయిన; తెజంగును= విధానాన్ని; ఎజింగింపన్‌ వలయున్‌= తెలియజేయాలి; భువనంబుల= (పదునాల్గు 
లోకాలలో; వర్తనంబులు= జరిగే విశేషాలలో; నీకున్‌= నీకు; తేటపడనిఅవి= తెలియనివి; లేవు= ఉండవు; కావునన్‌= కాబట్టి; 
నిన్నున్‌= నిన్ను (నారదుడిని); అడిగెదన్‌= అడుగుతున్నాను; అని; ప్రార్థించుటయున్‌= వేడుకోగా; ఆ+విధంబు+అంతయున్‌= 
ఆ జరిగిన విధమంతటినీ; వివరించెదన్‌= వివరంగా చెపుతాను; వినుము; అని; ఆ+మహాత్ముండు= ఉత్తముడైన ఆ నారదుడు; 
ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'నారదమునీంద్రా! ఆ కర్షుడి రథచక్రం రణరంగంలో భూమిలో (క్రుంగిపోవటానికి గల కారణ 
మేమిటి? ఆ వీరుడు పరశురాముడి చేత శపించబడిన విధం ఎటువంటిది? నాకు తెలియజెప్పండి. మీకు 
పధ్నాలుగు లోకాలలో జరిగే విశేషాలన్నీ తెలిసికొనే శక్తి ఉన్నది కాబట్టి ఈ సంగతిని మిమ్ముల నడుగుతున్నాను” 
అని ప్రార్థించాడు ధర్మరాజు. అతడు అడిగిన విధంగా నారదుడు ఆ విశేషాలను వివరించటానికి పూనుకొని 
ఇట్లా అన్నాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 9 
నారదుడు ధర్మరాజునకు( గర్లుని చరితంబు సెప్పుట (సం. 12-2-1) 


సీ. 'మునిదత్త మగు మంత్రమున గొంతి కన్నియ । నాడు వేడుక దిననాథు( దనకు 
బ్రత్యక్షముగ జేసి పడయుటం దా సిగ్గు; పెంపున సుతు వెలయింప దయ్యెం ; 
కన్యాత్వవికలత గాకుండ( దా సూర్య । వరము గల్లుట( జేసి వంశవర్య 
యై పొల్చె; దేవరహస్య మిత్తెజం గిట్లు | పాఅవైవంగం బడ్డ పట్టి సూతు( 


తే డెత్తికొనిపోయె; సూతజుం డితం డనంగ(। బెరి(గి కర్టుండు నీ నేర్పు భీములావు 
నరుని విలుబల్మి యతనికి హరికి. గలుగు । చెలిమి గని తద్ద వగ6 బొందు. జిత్త మెరియ. 16 


ప్రతిపదార్థం: గొంతి= కుంతి; కన్నియనాండు= కన్నెగా ఉన్నప్పుడు; ముని దత్తము+అగు మం(త్రమునన్‌= దుర్వాస మహర్షి 
చేత ప్రసాదించబడిన మంత్రంతో; వేడుకన్‌= ఆసక్తితో; దిననాథున్‌= సూర్యుడిని; తనకున్‌= తనకు (కుంతికి); ప్రత్యక్షము గన్‌+చేసి= 
ఎదుట తోచువాడినిగా చేసికొని; సుతున్‌= కొడుకును; పడయుటన్‌= పొందటంచేత; తాన్‌= తాను(కుంతి); సిగ్గుపెంపునన్‌= 
మిక్కిలిసిగ్గుచేత; వెలయింపదు+అయ్యెన్‌= బయటపెట్టలేకపోయింది; కన్యాత్వ వికలత= (కొడుకును కన్న తరువాత కూడా) 
కన్యాత్వం భగ్నంకావటం; కాకుండన్‌= జరుగకుండా; సూర్యవరము= సూర్యుడిచ్చిన వరం; కల్లుటన్‌+చేసి= ఉండటం చేత; 
తాన్‌= తాను (కుంతి); వంశవర్య+ఐ= వంశంలో ఉత్తమురాలై, ఉత్తమ ఇల్లాలై; పాల్చెన్‌= ఒప్పారింది; ఈ+తెజంగు= ఈ విధంగా 
కావటం; దేవరహస్యము= దేవతలకు మాత్రమే తెలిసిన రహస్యం; ఇట్టు= ఈ విధంగా; పాజవైవంగన్‌+పడ్డ= త్యజించబడిన, 
వదలిపెట్టబడిన; పట్టి= కొడుకును; సూతుండు= రథసారథి ఒకడు; ఎత్తికొనిపోయెన్‌= పెంచుకొనటానికి తీసికొనిపోయాడు; 
ఇత(డు= కర్గుడు; సూతజుండు= సూతుడికి పుట్టినవాడు; అనంగన్‌= అని పేరుపడి; పెరింగి= పెద్దవాడై; కర్గుండు= కర్ట్షుడు; 
నీ నేర్పు= నీకున్న నేర్పరితనం; భీములావు= భీముడిబలం; నరుని విలుబలి 1 అర్జునుడి కోదండపటిమ; అతనికిన్‌= అర్జునుడికి; 
హరికిన్‌= శ్రీకృష్ణుడికి; కలుగు= ఉండే; చెలిమి= స్నేహం; కని= చూచి; చిత్తము= మనస్సు; ఎరియన్‌= బాధపడేటట్టు, మండేటట్టు; 
తద్ద= అమితంగా; వగన్‌= చింతను; పొందున్‌= పొందుతూ ఉండేవాడు. 

తాత్పర్యం: కుంతీదేవి కన్నెగా ఉన్నకాలంలో దుర్వాసోమహర్షి ఇచ్చిన మంత్ర ప్రభావం వలన సూర్యదేవుడిని ఆసక్తితో 
ప్రత్యక్షం చేసికొని కొడుకును కన్నందువలన మిక్కిలిసిగ్గుతో ఆ వాస్తవాన్ని ప్రకటించలేకపోయింది. కొడుకును 
కన్నప్పటికీ ఆమెకు కన్యాత్వం భగ్నం కాకుండా ఉండేటట్టు సూర్యదేవుడివరం ఉండటం వలన ఆమె ఉత్తమ గృహిణిగా 
(ప్రసిద్ది కెక్కింది. ఇదంతా దేవరహస్యం. ఆ విధంగా కుంతిచేత నదిలో విడువబడిన ఆమె కొడుకును సూతుడు 
చూచి ఇంటికి ఎత్తుకొనిపోయాడు. అందువలన కర్గుడు సూతుడికి పుట్టినవాడనీ, సూతకులంలో పుట్టినవాడనీ 
లోకంలో ప్రసిద్ధి కెక్కుతూ పెరిగాడు. ధర్మరాజు నేర్పరితనం, భీముడి బాహుబలం, అర్జునుడి కోదండపాండిత్యం, 
అర్జునుడికీ శ్రీకృష్ణుడికీ గల స్నేహం - ఇవన్నీ చూచి హృదయం మండి కర్షుడు బాగా బాధపడుతూ ఉండేవాడు. 


క. నకుల సహదేవ నయ శా । స్త్ర కళావేదిత్వమునకు జను లనురాగా 
ధికులై మిమ్ముం గొనియా । టకు నాతండు మనసు చేడ్చడం జింతిల్లున్‌. 17 


ప్రతిపదార్థం: ఆత(డు= కర్ణుడు; నకుల సహదేవ= నకులసహదేవుల; నయశాస్త్ర కళావేదిత్వమునకున్‌= నీతి శాస్త్రాలయందు, 
కళలయందూ గల పాండిత్యానికీ; జనులు= ప్రజలు; అనురాగ+అధికులు+ఐ= మిక్కిలి ప్రీతి గలవారై; మిమ్మున్‌= మిమ్మల్ని 
(పాండవులను); కొనియాటకున్‌= మెచ్చుకొంటూ ఉంటున్నందుకు; మనసు= హృదయం; చేడ్సడన్‌= బాధపడగా, కలతచెందగా; 
చింతిల్లున్‌= విచారపడుతూ ఉండేవాడు. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నకుల సహదేవుల కుండే నీతి, శాస్త్రకళాపాండిత్యాన్నీ ప్రజలు మిక్కిలి (ప్రీతితో (మిమ్ములను) 
మెచ్చుకొంటూ ఉండటం కర్షుడికి నచ్చేదికాదు. అతడు దానికి మనసు కలతపడగా బాధపడుతూ 
ఉండేవాడు. 


వ. ఇది తదీయ స్వభావం: బట్లుగాక దైవఘటనంబు నట్టిద; యమ్మాత్సర్యంబున నక్కర్ణుండు మీయెడ నీసు 
గలవాండయి దుర్యోధనుం గూడికొనియె(; బదంపడి ధనంజయు ధనుర్విద్యాతిశయం బుపలక్షించి, 
కుంభసంభవు పాలికిం జని, యేకాంతంబునందనకు బ్రహ్మాస్త్రంబు సాంగోపాంగంబుగా నుపదేశింప 
వలయు నని యడిగి, 'యేను సమరంబున సవ్యసాచికి సమానుండ నగుటం గోరి వచ్చితి; నీవు సర్వశిష్య 
సమాదరుండవు; భవత సాదంబునగ్భతాస్తుండ నయి వెలయవలదే?' యనవుడు నద్దిననాథనందనునకు 
నగ్గురుం డిట్లనియె. 18 


ప్రతిపదార్థం: ఇది= ఇటువంటిది; తదీయ= అతడి (కర్షుడి); స్వభావంబు= నైజం; అట్టు+కాక= అంతేకాకుండా; దైవఘటనంబును= 
విధి సంవిధానంకూడా; అట్టిది? అ= అటువంటిదే; ఆ+కర్షుండు= అటువంటి కర్ణుడు; ఆ+మాత్సర్యంబునన్‌= అటువంటి ద్వేషంతో; 
మీఎడన్‌= మీపట్ట; ఈసు= అసూయ; కలవా(డు+అయి= పొందినవాడై; దుర్యోధనున్‌+కూడుకొనియెన్‌= దుర్యోధనుడితో చేరాడు; 
పదంపడి= ఆ తరువాత; ధనంజయు= అర్జ్హునుడియొక్క; ధనుః+విద్యా+అతిశయంబు= విలువిద్యలోని మేటి తనాన్ని; ఉపలక్షించి= 
గమనించి; కుంభసంభవుపాలికిన్‌+చని= ద్రోణాచార్యుడి వద్దకుపోయి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; తనకున్‌= తనకు 
(కర్లుడికి); బ్రహ్మ+అస్త్రంబు= (బ్రహ్మమం(త్రంతో ప్రయోగించే బాణాన్ని; స+అంగ+ఉప+అంగంబుగాన్‌= అంగ ఉపాంగాలతో 
సహా (ప్రయోగ ఉపసంహరణాదులతో సహా అని భావం); ఉపదేశింపన్‌ వలయున్‌= ఉపదేశించుము; అని అడిగి= అని ప్రార్థించి; 
ఏను=నేను(కర్గుడు); సమరంబునన్‌= యుద్దం చేయటంలో; సవ్యసాచికిన్‌= అర్జునుడికి; సమానుండన్‌= సమమైన నేర్పు కలవాడిని; 
అగుటన్‌= కావాలని; కోరి= అభిలాషపడి; వచ్చితిన్‌= వచ్చాను; ఈవు= నివు (ద్రోణాచార్యుడు); సర్వశిష్యసమ+ఆదరుండవు= 
శిష్యులనందరిని సమంగా ఆదరించే వాడివి; భవత్‌+(ప్రసాదంబునన్‌= నీ దయచేత; కృత+అస్రుండన్‌+అయి= మం(త్ర సహిత 
మహాబాణమైన బ్రహ్మాస్త్రాన్ని పొందినవాడనయి; వెలయన్‌ వలదే?= ప్రకాశించవద్దా? (తప్పక |ప్రకాశించాలి అని భావం); అనవుడున్‌= 
అనగా విని; ఆ+దిననాథ నందనునకున్‌= ఆ సూర్యకుమారుడైన కర్ణుడితో; ఆ+గురుండు= ఆ ఆచార్యుడైన (ద్రోణుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అది అతడి స్వభావం. అంతేకాక విధి సంవిధానం కూడా అటువంటిదే. మీమీది ద్వేషంతో ఆ కర్షుడు 
అసూయ పెంచుకొని, దుర్యోధనుడితో చేతులు కలిపాడు. ఆ తరువాత అర్జునుడి విలువిద్యలోని మేటితనాన్ని 
గమనించి ఒకసారి (ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు (బ్రహ్మాస్తాన్ని 
సాంగోపాంగంగా ఉపదేశించుమని కోరాడు. 'నేను యుద్దం చేయటంలో అర్జునుడికి సమానుడను కావాలని కోరి 
వచ్చాను. నీవా - శిష్యులనందరినీ సమానంగా చూచేవాడవు. కాబట్టి నీదయవలన (బ్రహ్మాస్రాన్ని పొంది 
ప్రకాశించవద్దా!' అని అన్నాడు. ఆ మాటలు విని కర్లుడితో ద్రోణు డిట్టా అన్నాడు: 


తే. “వ్రత సమన్విత భూసుర వర్యు( డొండె । నిరుపమాన తపః పుణ్యనృపతి యొండె( 
గాని యన్యులు బ్రహ్మాస్త్రదానమునకు. । బాత్రములు గారు; నీకు నీంబాడి గాదు.” 19 


ప్రతిపదార్హం: వ్రత= వేదశాస్రాలలో చెప్పబడిన విధివిధానాలతో; సమన్విత= కూడుకొన్న (జీవితవిధానం గల); భూసురవర్యుండు= 
(బ్రాహ్మణ శ్రేష్టుడు; ఒండు+ఎన్‌= ఒక్కడు మాత్రమే; నిరుపమాన= సాటిలేని; తపః= తపస్సువలన కలిగిన; పుణ్య= పుణ్యచిత్తవృత్తిగల; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 1 


నృపతి= రాజు (క్షత్రియుడు); ఒండు+ఎన్‌= ఒక్కడు మాత్రమే; కాని= వీరిద్దరు తప్ప; అన్యులు= ఇతరులు; బ్రహ్మ+అస్త్ర 
దానమునకున్‌= (బ్రహ్మాస్రాన్ని ఇవ్వటానికి; పాత్రములు= యోగ్యులు; కారు= కారు (కాజాలరు కాబట్టి); నీకున్‌= నీకు (కర్ణుడికి); 
-ఈన్‌= ఇవ్వటానికి; పాడి= న్యాయం, ధర్మం; కాదు. 


తాత్పర్యం: 'వేదోక్త విధి విధానాలను జీవితవ్రతంగా పాటించే బ్రాహ్మణ (శ్రేష్టుడుగాని, సాటిలేని తపఃప్రభావం 
వలన పుణ్యశీలుడైన రాజు కాని బ్రహ్మాస్త్రాన్ని దానం చేస్తే స్వీకరించటానికి యోగ్యులౌతారు కాని ఇతరులుకారు. 
కాబట్టి నీకు నేను బ్రహ్మాస్త్రాన్ని దానం చేయటం ధర్మంకాదు.' 


వ. అనుటయు, నట్లకాక యని నిజమందిరంబునకుం జని, మజునాండు గదలి మహేంద్రమహీధరంబున కరిగి 
పరశురామునిం గాంచి, వినయంబునం బ్రణమిల్లి, 'యేను బ్రాహ్మణుండ, భృగువంశజాతుండ, న స్త్రవిద్యాపేక్ష 
నిన్నాశ్రయింప వచ్చితి ననిన నమ్మునివరుండు ప్రీతుండై కర్ణుం బరిగ్రహించి, య స్ర్రపరిశ్రమంబు 
సేయించుచుండె; నట్టియెడ నాశ్రమ పరిసరంబున నొక్కచో(దనయంతన లాఘవాభ్యాసంబు సేయుచుండ 
నొక్కమహాద్విజుని హోమధేనువు వత్సంబడ్డంబు వాటి బాణగోచరంబై మృతిం బొందిన గని యవ్విప్రుండు 
గోపంబున శాపం బిచ్చిన, దానం దేరు ధరణిం గ్రుంగె; జామదగ్న్యుండు శపించిన తెథింగునుం జెప్పెద; నవ్వీరుం 
డతనికి భక్తుండై పరిశ్రమం బాచరింప నతండు బ్రహ్మాస్తంబు లోనుగా ననేకాస్త్రంబు లొసంగె4 బదంపడి 
యొక్కనాండు. 20 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ఆ విధంగా [ద్రోణు డనగా కర్ణుడు విని; అట్టు+అ కాక అని= అట్లాగే కానివ్వండి అని; 
నిజమందిరంబునకున్‌= తన (కర్ణుడి) ఇంటికి; చని= వెళ్ళి; మణునా(డు= ఆ మరుసటిరోజున; కదలి= ప్రయాణమై; మహేంద్ర 
మహీధరంబునకున్‌= మహేం(ద్రపర్వతానికి; అరిగి= వెళ్ళి; పరశురామునిన్‌+కాంచి= పరశురాముడిని దర్శించి; వినయంబునన్‌= 
అణకువతో; ప్రణమిల్లి= నమస్కరించి; ఏను= నేను(కర్టుడను); బ్రాహ్మణుండన్‌= విప్రుడను; భృగువంశజాతుండన్‌= భృగుడి వంశంలో 
పుట్టినవాడను; అ స్త్రవిద్యా+అపేక్షన్‌= మంత్ర సహితాలైన బాణవిద్యల మీది కోరికచేత; నిన్నున్‌= నిన్ను (పరశురాముడిని); ఆశ్రయింపన్‌= 
అండగొనుటకు; వచ్చితిన్‌= వచ్చాను; అనినన్‌= అని చెప్పుగా; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్ణుడైన పరశురాముడు; ప్రీతుండు+ఐ= 
సంతోషించినవాడై; కర్లున్‌= కర్ణుడిని; పరి[గ్రహించి= శిష్యుడిగా స్వీకరించి; అస్త్రపరిశ్రమంబు= మంత్ర సహితమైన బాణాల అభ్యాసం; 
చేయించుచుండెన్‌= చేయిస్తూ ఉన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆశ్రమ పరిసరంబునన్‌= ఆశ్రమ సమీపంలో; ఒక్కచోన్‌= 
ఒకచోట; తన అంతన్‌+అ= తనంతట తాను, స్వయంగా; లాఘవ+అభ్యాసంబు= నేర్చుకొరకు చేసే అలవాటు పరిశ్రమ; 
చేయుచున్‌+ఉండన్‌= చేస్తూ ఉండగా; ఒక్క మహాద్విజుని= ఒక మహిమాన్వితుడైన బ్రాహ్మణుడియొక్క; హోమధేనువు వత్సంబు= 
యజ్ఞకార్యాదులకు పాలు, పెరుగు, నెయ్యి మొదలైన (ద్రవ్యాలను అందించే ఆవుయొక్క దూడ; అడ్డంబు+పాటీ= అడ్డంగా పరుగెత్తి; 
బాణగోచరంబు+ఐ= బాణానికి విషయమై -అంటే బాణం తగిలినదై; మృతిన్‌+పొందినన్‌= చనిపోగా; ఆ+విప్రుండు= ఆ హోమధేనువు 
యజమానుడు అయిన బ్రాహ్మణుడు; కని= చూచి; కోపంబునన్‌= కోపంతో; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఇవ్వగా; దానన్‌= దానిచేత; 
తేరు= (కర్లుడి)రథం; ధరణిన్‌= భూమిలో; క్రుంగెన్‌= దిగబడింది; జామదగ్భ్యుండు= జమదగ్ని కుమారుడైన పరశురాముడు; శపించిన 
తెజంగునున్‌= శపించిన విధానాన్ని కూడా; చెప్పెదన్‌= చెప్పెదను; ఆ+వీరుండు= ఆ వీరుడైన కర్ణుడు; అతనికిన్‌= పరశురాముడికి; 
భక్తుండు+ఐ= భక్తుడై; పరిశ్రమంబు= బాణవిద్యాభ్యాసాన్ని; ఆచరింపన్‌= చేయగా; అతండు= పరశురాముడు; బ్రహ్మ+అస్త్రంబు 
లోనుగాన్‌= బ్రహ్మాస్త్రం మొదలుగా; అనేక+అ స్త్రంబులు= మంత్రసహితమైన బాణాలను పెక్కింటిని; ఒసంగెన్‌= ఇచ్చాడు; పదంపడి= 
తరువాత; ఒక్కనాండు= ఒకరోజున. 


తాత్పర్యం: ద్రోణాచార్యుడు అట్టా అనగానే మంచిదని కర్ట్షుడు తన ఇంటికి తిరిగిపోయి, మరునాడు బయలుదేరి 
మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముడిని దర్శించి వినయంతో నమస్కరించాడు. 'నేను బ్రాహ్మణుడిని, 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


భృగువంశంలో పుట్టాను. అస్త్రవిద్య నేర్చుకొనాలన్న కోరికతో నిన్ను ఆశ్రయించటానికి వచ్చాను” - అని అన్నాడు. 
ఆ మాటలకు సంతోషపడి పరశురాముడు కర్గుడిని శిష్యుడిగా స్వీకరించాడు. ఆపైన కర్గుడు అస్త్ర విద్యలో అభ్యాసం 
చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు ఆ(శ్రమసమీప ప్రదేశంలో అస్త్రవిద్యాభ్యాసం చేస్తూ ఉండగా అతడి బాణం ఒక 
(బ్రాహ్మణ శ్రేష్టుడి హోమధేనువు దూడకు తగలటంచేత అది చనిపోయింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి 
కర్ణుడికి శాపంపెట్టాడు. దానివలన అతడి రథం నేలలో (క్రుంగిపోయింది. ఇది ఇట్టా ఉండగా పరశురాముడు కూడా 
కర్గుడిని శపించిన విధాన్ని వివరిస్తాను. కర్టుడు భక్తుడై పరశురాముడిని సేవించటం వలన ఆయన అతడికి బ్రహ్మాస్త్రం 
మొదలుకొని అనేకాస్రాలను నేర్చాడు. ఆ తరువాత ఒకనాడు. 


తే. కర్ణునుత్సంగమున మస్తకంబు జేర్చి , । గురు(డు నిద్రింప వికృతాతి ఘోరరూప 

మళక మనియెడు నొకకీట మద్దినేంద్ర । తనయ క్రీదొడం దొలిచె సత్వరముగాంగ. 21 
ప్రతిపదార్థం : గురుండు= గురువైన పరశురాముడు; కర్గుని= కర్షుడియొక్క; ఉత్సంగమునన్‌= తొడమీద; మస్తకంబున్‌= తలను; 
చేర్చి= ఉంచి; నిద్రింపన్‌= నిదురపోవగా; వికృత+అతిఘోరరూపము= వికారమైన; అతి భయంకరమైన ఆకారంగల; అళకము+అనియెడు= 
అళకం అనేపేరుగల; ఒక కీటకము= ఒక పురుగు; ఆ+దిన+ఇం(ద్రతనయున్‌= ఆ సూర్యుడి కుమారుడైన కర్గుడియొక్క; |క్రీ(దొడన్‌= 
క్రింది తొడభాగాన్ని; సత్వరము+కాంగన్‌= వేవేగంగా; తొలిచెన్‌= తొలిచింది. 


తాత్సర్యం: పరశురాముడు కర్గుడి తొడమీద తలపెట్టి నిద్రపోయాడు. వికారమైన, భయంకరమైన ఆకారం కలిగిన 
అళకం అనే పురు గొకటి కర్ణుడి క్రిందితొడభాగాన్ని వడివడిగా తొలిచివేసింది. 


వ. అతండును గురునకు నిద్రాభంగం బగుట కోర్వక ధైర్యంబునం గీటకృతంబున కోరి యచలుండై యుందె; నెత్తు 
రొండొండ పరంగి పరశురామ శరీరంబు సోంకిన, నమ్మహాత్ముండు మేల్మని “రక్తం బెక్కడి' దని యడిగినం 
దొడయెత్తి కీటంబుం జూపి “యిది దొలుంచుచుండ మీనిదుర సెడుటకుం జాలక కదలకుండితి' ననియె; 
నమ్ముని గనుంగొనిన నక్కీటంబు. 22 

ప్రతిపదార్థం: అతండును= కర్షుడుకూడ; గురునకున్‌= గురువైన పరశురాముడికి; నిద్రాభంగంబు+అగుటకున్‌= నిదురచెడి 
పోవటానికి; ఓర్వక= సహించక; ధైర్యంబునన్‌= ధైర్యంతో; కీటకృతంబునకున్‌= పురుగు చేసినదానికి; ఓర్చి= సహించి; 
అచలుండు+ఐ= చలించనివాడై (స్టిరుడై); ఉండెన్‌= ఉన్నాడు; నెత్తురు= రక్తం; ఒండు+ఒండన్‌= (క్రమ(క్రమంగా; పరంగి= వ్యాపించి; 
పరశురామ శరీరంబు సోంకినన్‌= పరశురాముడి దేహాన్ని తాకగా; ఆ+మహా+ఆత్ముండు= గొప్పవాడైన ఆ పరశురాముడు; మేల్కని= 
నిద్రనుండి లేచి; రక్తంబు+ఎక్కడిది?= ఈ నెత్తురు ఎక్కడిది?; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; తొడ+ఎత్తి= తొడను పైకెత్తి; 
కీటంబున్‌+చూపి= తొడక్రింద నున్న పురుగును చూపి; ఇది= ఈ పురుగు; తొలుయచున్‌+ఉండన్‌= తొలుస్తూ ఉండగా; మీ 
నిదుర= మీ నిద్ర; చెడుటకున్‌= పాడగుటకు; చాలక= ఇష్టపడక; కదలక+ఉండితిన్‌= కదలకుండా ఉండిపోయాను; అనియెన్‌= 
అని అన్నాడు; ఆ+ముని= ఆ పరశురాముడు; కనుంగొనినన్‌= చూచినవెంటనే; ఆ+కీటంబు= ఆ పురుగు. 


తాత్సర్యం: కర్టుడు గురువుకు నిద్రాభంగం కావటానికి ఇష్టపడక, ధైర్యంతో ఆ పురుగు చేసే కొరుకుడుకు సహించి 
కదలకుండా ఉన్నాడు. నెత్తురు కారటం మొదలుపెట్టి క్రమంగా సాగి పరశురాముడి శరీరాన్ని తాకింది. ఆ స్పర్శకు 
పరశురాముడు మేల్కొని “ఈ రక్తం ఎక్కడిది? అని అడిగాడు. కరుడు తొడ ఎత్తి కీటకాన్ని చూపి “ఇది తొలుస్తూ 
ఉండగా మీ నిద్ర చెడకుండా ఉండాలని ఆ బాధను సహించి నేను కదలకుండా కూర్చున్నాను' అన్నాడు. 
పరశురాముడు ఆ కీటకాన్ని చూడగానే (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 13 


క.  మృతి(బొంది రాక్షసుండై । ఖతలంబున నుండి పలుకు 'గరుణాకర! నీ 
కతమున దారుణ శాప । ప్రతిహతి వాటిల్లె; నిపుడు ప్రకృతి వడసితిన్‌. 23 


ప్రతిపదార్థం: మృతిన్‌+పొంది= (ఆ పురుగు) చనిపోయి; రాక్షసుండు+ఐ= రాక్షసరూపాన్ని పొంది; ఖతలంబునన్‌+ఉండి= 
ఆకాశప్రదేశంలో నిలువబడి; పలుకున్‌= ఈ విధంగా మాట్లాడింది; కరుణాకర!= దయామయా!; నీకతమునన్‌= నీ కారణంగా; 
దారుణ శాపప్రతిహతి= భయంకరమైన శాపముయొక్క నివృత్తి; పాటిల్లెన్‌= కలిగింది; ఇపుడు= శాపం తొలగిపోయిన తరువాత; 
ప్రకృతి= నిజరూపాన్ని; పడసితిన్‌= పొందాను. 


తాత్పర్యం: పరశురాముడు చూడగానే ఆ పురుగు చనిపోయి రాక్షసరూపం పొంది ఆకాశప్రదేశంలో నిలిచి ఇట్లా పలికింది. 
'ఓ దయామయా! నీ కారణంగా నాకు భయంకరమైన శాపం నివృత్తి చెందింది. నేను నా పూర్వరూపాన్ని పొందగలిగాను. 


విశేషం: ఈ పద్యంలో పరశురాముడి చూపులకే అంత శక్తి ఉండగా, ఆతడి వచస్సుకు ఎంతటి శాపానుగ్రహశక్తి ఉంటుందో 
ధ్వనిమయంగా కథకుడు సూచిస్తున్నాడు. 


వ. ' గ్రస్తుండనుపేరం బర(గు నొక్కరక్కసుండ; భృగుపత్ని నపహరించి తదీయశాపంబునం గీటంబనై యుండి, 
భవదీయ విలోకనామృత సేకంబున సుఖి నైతి" నని చెప్పి, నమస్కరించి నిజేచ్చం జనియె; రాముండు 
రాధేయుధైర్యంబు మనంబున నిరూపించి యతనితోడ. 24 

ప్రతిపదార్థం: (గ్రస్తుండు+అను పేరన్‌+పరంగు= (గ్రస్తుడు అనే పేరుతో ఒప్పారే; ఒక్కరక్కసుండన్‌= ఒక రాక్షసుడను; భృగుపత్నిన్‌= 
భృగుమహర్షిభార్యను; అపహరించి= దొంగిలించి; తదీయశాపంబునన్‌= అతడి శాపంవలన; కీటంబను+ఐ+ఉండి= పురుగునై 
ఉండి; భవదీయ= నీయొక్క; విలోకన= చూపులనెడి; అమృతసేకంబునన్‌= అమృతపు చిలకరింపుచేత; సుఖిని+ఐతిన్‌= సుఖం 
కలవాడనైనాను; అని చెప్పి= అని తన కథను చెప్పి; నమస్కరించి= దండాలు పెట్టి; నిజ+ఇచ్చన్‌+చనియెన్‌= తన ఇష్టం వచ్చిన 
విధంగా వెళ్ళిపోయాడు; రాముండు= పరశురాముడు; రాధేయుధైర్యంబున్‌= కర్గుడి ధీరభావాన్ని; మనంబునన్‌= హృదయంలో; 
నిరూపించి= లెక్కకట్టి; అతనితోడన్‌= కర్గుడితో. 


తాత్సర్యం : (గ్రస్తుడు అనే పేరుతో పిలువబడే ఒక రాక్షసుడిని నేను. భృగుమహర్షి భార్యను అపహరించి అతడి 
శాపానికి గురి అయి కీటకంగా ఉంటూ వచ్చాను. ఓ పరశురామా! నీ చూపులనే అమృతపు చిలకరింపుల వలన 
నేను మరల నిజరూపాన్ని పొంది సుఖంగా ఉన్నాను” - అని చెప్పి నమస్కరించి స్వేచ్చగా వెడలిపోయా డా రాక్షసుడు. 
ఆ తరువాత పరశురాముడు కర్ణుడు ప్రదర్శించిన అపూర్వధైర్యాన్ని మనసులో లోతుగా భావించి అతడితో- 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: అలం: రూపకం. 


క  *' ఈతాల్సి లేదు బ్రాహ్మణ । జాతికి; నీ వెవ్వండవు నిజం' బనవుడు 'నే 
సూతజు(డ' ననియె వెబిచుచు । నాతం; డా మునివరేణ్యు( డతి కుపితుండై. 25 


ప్రతిపదార్థం: (బ్రాహ్మణజాతికిన్‌= (బ్రాహ్మణజాతికి; ఈ తాల్మి= ఇటువంటి ఓర్పు; లేదు= ఉండదు; నిజంబు= నిజంగా; 
నీవు+ఎవ్వండవు?= నీవు ఎవరవు?; అనవుడున్‌= అనగా విని; ఏన్‌= నేను; సూతజుండన్‌= సూతపు(త్రుడను - అని; ఆతండు= 
కర్ణుడు; వెజచుచున్‌= భయపడుతూ; అనియెన్‌= అన్నాడు; ఆ మునివరేణ్యుండు= ఆ మునిశ్రేష్టుడైన పరశురాముడు; 
అతికుపితుండు+ఐ= మిక్కిలి కోపించినవాడై. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం : 1బ్రాహ్మాణజాతికి ఇటువంటి ఓర్పు ఉండదు. నిజంగా నీ వెవడవు?” అని అడుగగా 'నేను సూతపుత్రుడ' 
నని కర్షుడు భయపడుతూ సమాధానం చెప్పాడు. అందుకు పరశురాముడు మిక్కిలి కోపించి. 


వ. 'నీవు బ్రాహ్మణుండ నని కపటంబున మత్పరిగ్రహంబు వడసితివి; తత్పలం బనుభవింపు' మని 
యస్ర్త్రవిద్యావిభవంబు వికలంబుగా శపియించె(; గర్జుండునుం జేయునది లేక వగచుచు వచ్చి దుర్యోధనుం 
గాంచి. 26 


ప్రతిపదార్థం: (బ్రాహ్మణుండను+అని= నేను బ్రాహ్మణుడను అని; నీవు= నీవు(కర్షుడు); కపటంబునన్‌= వంచనతో; 
మత్‌+పరి[గ్రహంబున్‌= నా శిష్యత్వ మును; పడసితివి= పొందావు; తద్‌+ఫలంబు= దాని ఫలితాన్ని; అనుభవింపుము= పొందుము; 
అని= అని పలికి; అస్త్ర విద్యావిభవంబు= మం(త్ర బాణవిద్యావైభవం; వికలంబు+కాన్‌= భగ్నమై పోయేటట్టు; శపియించెన్‌= శాపం 
పెట్టాడు; కర్షుండునున్‌= కర్షుడు కూడా; చేయునది లేక= చేయగలిగిందేమీ లేక; వగచుచున్‌= విచారపడుతూ; వచ్చి= తిరిగివచ్చి; 
దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; కాంచి= చూచి. 


తాత్పర్యం: బ్రాహ్మణుడను అని పలికి నీవు వంచనతో నా శిష్యత్యాన్ని (గ్రహించావు. దాని ఫలితాన్ని అనుభవించుము. 
నా వలన నేర్చుకొన్న అస్త్రవిద్యా సంపద మొత్తం భగ్నమైపోవుగాక!' అని శపించాడు. కర్షుడుకూడా చేయగలిగిం 
దేమీ లేక విచారపడుతూ వచ్చి దుర్యోధనుడిని చూచి. 


ఆ. _ ' అధిప! పరశురాము నాశ్రయించితి6 గృతా । స్తుండ నైతి, నన్ను భండనమున 

మార్కొనంగ లేరు మగ లిజ్జగంబున' | ననుడు నతండు ప్రముదితాత్ము. దయ్యె. 27 
ప్రతిపదార్థం: అధిప!= (ప్రభూ! దుర్యోధనా!; పరశురామున్‌+ఆ(శ్రయించితిన్‌= పరశురాముడిని శరణువేడాను; 
కృత+అ(స్రుండను+ఐతిన్‌= గైకొనబడిన అస్త్రములు కలవాడి నైనాను (అ స్త్ర విజ్ఞానాన్ని పొందాను); ఈ జగంబునన్‌= ఈ లోకంలో; 
మగలు= వీరులు; భండనమునన్‌= యుద్దంలో; నన్నున్‌; మార్కొనంగన్‌లేరు= ఎదుర్కొనలేరు; అనుడున్‌= అనగా విని; అతండు= 
దుర్యోధనుడు; ప్రముదిత+ఆత్ముండు= సంతోషించిన హృదయం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్సర్యం: “ప్రభూ! నేను పరశురాముడిని ఆశ్రయించి అస్త్రవిద్యను గడించాను. ఇప్పు డీలోకంలో వీరు లెవ్వరూ 
యుద్దంలో నన్ను ఎదుర్కొనేవారు లేరు" అని అనగా విని దుర్యోధనుడు సంతుష్టాంతరంగు డయ్యాడు. 


విశేషం: కర్ణుడు అబద్దా లాడటంలో వెనుకాడ డని మరొకసారి రుజువైంది - అవి సుయోధనుడికి సంతోషం కలిగిస్తే చాలు. 


వ. ఇవిమీ యన్న వోయిన పోక; లిట్లు దుర్యోధనునకు ననుంగైయుండ(, గళింగపతి యగు చిత్రాంగదుండు 
శుభాంగి యను నిజపుత్రికి స్వయంవర మహోత్సవంబు సేయించువాండై చాటించిన, శిశుపాలుండును, 
నీలుండును, జరాసంధుండును, రుక్ష్మియు లోనుగా రాజు లనేకులు తదీయరాజధాని యగురాజపురంబునకుం 
జనిరి; దుర్యోధనుండును దోహలంబున సముచిత చతురంగ బలసమేతుండును గల్పిత రథారూఢుండును 
గర్భసహాయుండునునై యరిగె; నట్లు గూడిన భూపతులకుం దగుసంవిధానంబు లాచరించి. 28 

ప్రతిపదార్థం: ఇవి= ఇప్పుడు చెప్పినవి; మీ+అన్న= మీ అన్న అయిన కరుడు; పోయినపోకలు= నడచిన విధాలు; ఇట్టు= ఈ 

విధంగా; దుర్యోధనునకున్‌= దుర్యోధనుడికి; అనుంగు+ఐ+ఉండన్‌= ప్రియస్నేహితుడై ఉండగా; కళింగపతి+అగు చిత్రాంగదుండు= 

కళింగదేశానికి రాజైన చిత్రాంగదుడు; శుభాంగి+అను నిజపుత్రికిన్‌= శుభాంగి అనే పేరుగల తన కొమార్తెకు; స్వయంవర 
మహా+ఉత్సవంబు= స్వయంగా కన్యవరుడిని నిండుసభలో ఎన్నుకొనే వేడుకను; చేయించువా(డు+ఐ= నిర్వహింపదలచి; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 15 


చాటించినన్‌ ప్రకటన చేయించగా; శిశుపాలుండును, నీలుండును, జరాసంధుండును, రుక్మియున్‌; లోనుగాన్‌= మొదలుగా; 
రాజులు+అనేకులు= పెక్కుమంది రాజులు; తదీయ రాజధాని+అగు= చి త్రాంగదుడి రాజధాని అయిన; రాజపురంబునకున్‌+చనిరి= 
రాజపురానికి వెళ్ళారు; దుర్యోధనుండును= దుర్యోధనుడు కూడా; దోహలంబునన్‌= ఉత్సాహంతో; సముచిత= యోగ్యమైన; 
చతుః+అంగబలసమేతుండును= రథగజ అశృ్వపదాతులనే నాలుగు అంగాలుగల సైన్యంతో కూడుకొని; కల్పితరథ+ఆరూఢుండును= 
సిద్దం చేయబడిన రథాన్ని ఎక్కినవాడై; కర్లసహాయుండును+ఐ= కర్షుడి సహాయం తీసికొన్నవాడుకూడా అయి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అట్లు= ఆ విధంగా; కూడిన భూపతులకున్‌= సమావేశమైన రాజులకు; తగు సంవిధానంబు= ఉచితమైన సదుపాయాలు; ఆచరించి= 
చేసి. 
తాత్సర్యం: మీ అన్న అయిన కర్టుడు నడచిన విధా లటువంటివి. ఆ విధంగా కర్టుడు దుర్యోధనుడికి ఆప్తమి(త్రుడై 
ఉండగా కళింగరాజ్యాన్ని పరిపాలించే చిత్రాంగదుడనే రాజు తన పుత్రిక శుభాంగికి స్వయంవర మహోత్సవాన్ని 
చాటాడు. దానికి శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజు లెందరో చిత్రాంగదుడి రాజధానీ 
నగరమైన రాజపురానికి చేరారు. దుర్యోధనుడు కూడా ఉత్సాహంతో చతురంగ బలాలను వెంటబెట్టుకొని, 
కర్లసహాయుడై, రథమెక్కి రాజపురానికి వెళ్ళాడు. అట్టా సమావేశమైన రాజులకందరికీ చిత్రాంగదుడు సముచిత 
సత్కారాలు చేసి. 
సీ. _ కాళంగుం డాత్మీయ కన్యాస్వయంవర । కార్యంబు నడప, నక్కన్య సఖులు 

దాదులు పేర్వేర ధరణీపతుల( జూపి । చెప్పంగ6 జూచుచు. జేతం బుష్ప 

మాలిక యొప్ప( దన్మధ్య వీధికి నల్ల | నడచుచు. గురుపతి( గడచిపోయె; 

నత. డల్గి యచ్చపలాక్షి( బోనీ కాంగి । పట్టి, రథంబుపై( బెట్ట బనిచి 


ఆ. యేంగుచున్న, రాజు లెల్ల సంక్షోభించి, । కూడుకొని యుదగ్ర ఘోరభంగిం 
దాంకి; రవ్విభుండు6 దలంకక బలశౌర్య | ములు పొగడ్త కక్క బోరె నధిప! 30 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; కాళింగు(డు= కళింగదేశాధిపతి చిత్రాంగదుడు; ఆత్మీయకన్యా స్వయంవర కార్యంబు= 
తన కూతు స్వయంవరోత్సవ కార్య(క్రమాన్ని; నడపన్‌= నిర్వహించగా; ఆ+కన్యసఖులు, దాదులు= స్వయంవరకన్య అయిన 
శుభాంగి యొక్క చెలికత్తెలు; పెంచిన దాదులు; పేరు+పేరన్‌= ఒక్కొక్కరి పేరు చెప్పుతూ; ధరణీపతులన్‌= రాజులను; చూపి= 
చూపించి; చెప్పంగన్‌= పరిచయం చేయగా; చూచుచున్‌= (శుభాంగి వారిని) చూస్తూ; చేతన్‌+పుష్పమాలిక ఒప్పన్‌= చేతిలో 
కల్యాణపుష్పమాల ఒప్పారగా; తద్‌+మధ్యవీథికిన్‌= రాజుల నడుమనున్న బాటలో; అల్లన్‌= మెల్లగా; నడచుచున్‌= ముందుకు 
సాగుతూ; కురుపతిన్‌= దుర్యోధనుడిని; కడచిపోయెన్‌= దాటిపోయింది; అతండు= దుర్యోధనుడు; అల్గి= కోపించి; 
ఆ+చపలాక్షిన్‌= చలించేకన్నులు గల ఆ శుభాంగిని; పోనీక= ముందుకు పోకుండ; ఆ(గిపట్టి= ఆపి పట్టుకొని; రథంబుపైన్‌= 
రథంమీద; పెట్టన్‌= ఉంచటానికి; పనిచి= ఆజ్ఞాపించి; ఏంగుచున్నన్‌= సభను వీడిపోతూ ఉండగా; రాజులు+ఎల్లన్‌= 
రాజులందరూ; సంక్షోభించి= కలతచెంది; కూడుకొని= ఒక్కటై; ఉద(గ్రఘోరభంగిన్‌= అతి భయంకరమైన విధంగా; తాంకిరి= 
ఎదుర్కొన్నారు; ఆ+విభుండున్‌= ఆ రాజు(దుర్యోధనుడు) కూడ; తల(కక= భయపడక; బలశౌర్యములు= బలపరా(క్రమాలు; 
పొగడ్తకెక్కన్‌= కీర్తించబడేటట్టుగా; పోరెన్‌= యుద్దం చేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! చిత్రాంగదుడు తన కూతురైన శుభాంగికి స్వయంవర మహోత్సవ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. 
చెలికత్తెలు, దాదులు పేరుపేరున రాజులను చూపి పరిచయం చేస్తూ ఉండగా ఆ కన్య వారిని చూస్తూ చేతిలో 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 


కల్యాణపుష్పమాలను ధరించి రాజుల నడుమనున్న దారిని మెల్లగా నడుస్తూ దుర్యోధనుడిని దాటిపోయింది. 
అందుకు రారాజుకు కోపం వచ్చింది. ఆమెను ముందుకు సాగకుండా ఆపి పట్టి, రథంమీద ఉంచటానికి ఆజ్ఞాపించి, 
తాను సభను వీడి వెళ్ళనారంభించాడు. సభలోని రాజులందరూ కలవరపడి, గుమిగూడి అతిభయంకరమైన విధంగా 
అతడిని ఎదుర్కొన్నారు. దుర్యోధనుడు కూడా వెనుకాడక అందరూ అతడి బలపరా(క్రమాలను పొగడేటట్టు యుద్దం 
చేశాడు. 


వ. అట్టియెడ. 30 
తాత్సర్యం: ఆ సమయంలో. 


శా. భల్లంబుల్‌ పరంగించి యుగ్రముగ భూపాలోత్తమాంగంబులన్‌ 
డొల్లం జేయుచు. జిత్ర లాఘవము నాటోపంబు దర్పంబు రా 
జిల్లం గుంభిఘటారథవ్రజ హయశ్రేకీ పదాతి ప్రతా 
నోల్లాసంబుల రూపుమాపుచు నవార్యుం డయ్యెం గర్జుం డనిన్‌. 31 


ప్రతిపదార్హం: అనిన్‌= యుద్దంలో; కర్గ్లుండు= కర్ణుడు; భల్లంబులన్‌= బల్లెములను; పరంగించి= ప్రయోగించి; ఉగ్రముగన్‌= 
భయంకరంగా; భూపాల+ఉత్తమ+అంగంబులన్‌= రాజుల తలలను; డొల్లన్‌+చేయుచున్‌= నేలరాలేటట్లు చేస్తూ; చిత్రలాఘవమున్‌= 
అద్భుతమైన నేర్పును; ఆటోపంబున్‌= వేగిరపాటును; దర్బంబున్‌= గర్వం; రాజిల్లన్‌= (ప్రకాశించగా; కుంభిఘటా= ఏనుగుల 
గుంపులయొక్క; రథ(వ్రజ= రథసమూహాలయొక్క; హయశ్రేణీ= గుర్రాలవరుసలయొక్క; పదాతిప్రతాన= కాల్బలాల 
సముదాయంయొక్క; ఉల్లాసంబులన్‌= అతిశయాలను; రూపుమాపుచున్‌= అణస్తూ; అవార్యుండు= వారించటానికి శక్యం కానివాడు; 
అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్సర్యం: బల్లెములను ప్రయోగించి రాజుల శిరస్సులను భయంకరంగా నేల రాలేటట్లు చేస్తూ, విచిత్రమైన నేర్పు, 
వేగం, గర్వం ప్రకాశించేటట్టు చేస్తూ ఏనుగుల, రథాల, గుర్రాల, పదాతుల సమూహాలను మట్టుపెట్టుతూ, అందరికీ 
వారించటానికి శక్యం కానివాడుగా కర్ణుడు యుద్ధరంగంలో నిలిచాడు. 


వ. ఇవ్విధంబున విక్రమించు నవ్వీరవర్యుని శౌర్యబాహువీర్యంబులకు భయంబుంగొని హతశేషులైన 
భూపతులు పటిచినం బ్రీతుం డగుచు నక్కురుకుమారుండు గన్యారత్నంబు గొని కరినగరంబున 
కరుగుదెంచె; నప్పగ మనంబున బెట్టికొని పదంపడి జరాసంధుం డక్కమలబంధుపుత్రు నెక్కటిపోరికిం 
బిలిచినం బోయి. 32 


ప్రతిపదార్థం: ఈవిధంబునన్‌= పైన చెప్పిన విధంగా; విక్రమించు= పరా(క్రమం (ప్రదర్శించే; ఆ+వీరవర్యుని= ఉత్తమ వీరుడైన 
ఆ కర్గుడియొక్క; శౌర్యబాహు వీర్యంబులకున్‌= పరా(క్రమానికీ, భుజబలానికీ; భయంబున్‌+కొని= భయపడి; హతశేషులు+ఐన 
భూపతులు= చావగా మిగిలిన రాజులు; పజచినన్‌= పరుగెత్తగా, పారిపోగా; ఆ+కురుకుమారుండు= ఆ దుర్యోధనుడు; 
ప్రీతుండు+అగుచున్‌= సంతోషించినవాడౌతూ; కన్యారత్నంబున్‌= శ్రేష్టురాలైన ఆ కన్యను (శుభాంగిని); కొని= (గ్రహించి; 
కరినగరంబునకున్‌= హస్తినాపురానికి; అరుదెంచెన్‌= వచ్చాడు; జరాసంధుండు= జరాసంధుడు; ఆ+పగన్‌= ఆ కచ్చెను; 
మనంబునన్‌= మనసులో; పెట్టికొని= ఉంచుకొని; పదంపడి= ఆ తరువాత ఒకసారి; కమలబంధు పుత్రున్‌= సూర్యుడి కుమారుడైన 
కర్ణుడిని; ఎక్కటి పోరికిన్‌= ఒంటరిగా చేసే పోరుకు (అంటే ద్వంద్వయుద్దానికి); పిలిచినన్‌= ఆహ్వానించగా; పోయి. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 17 


తాత్సర్యం: ఆ విధంగా బలపరా(క్రమాలను ప్రదర్శించే వీరవర్యుడైన కర్ట్షుడిని చూచి, చావగా మిగిలిన రాజులు 
భయపడి పలాయనం చిత్తగించారు. దుర్యోధనుడు సంతోషించి కన్యారత్నమైన శుభాంగిని తీసికొని హస్తినాపురానికి 
చేరుకొన్నాడు. అయితే, అప్పటి పగను మనసులో పెట్టుకొన్న జరాసంధుడు కర్ణుడిని ఒంటరిపోరుకు (ద్వంద్వయుద్దానికి) 
ఆహ్వానించాడు. కర్టుడు వెళ్ళాడు. 


సీ. ఎక్కటెక్కటిపోరి యిద్ధదివ్యాస్త సం । చయవంతు( డగు జరాసంధు బాణ 
ధనురాది వివిధసాధనములు దనచేత(। దన యస్త్రశస్త్రసంతాన మెల్ల 
నాతనిచే మడియంగ రథంబులు । డిగ్గి పెంపారెడు నగ్గలికల 
నాతండు( దాను బాహాసంగరమునకు. । జొచ్చి పెనంగ(గ నొచ్చి యతని 


ఆ. యంగసంధి వికల మగుటయు. బోరు సా । లించి యతండు గారవించి తనకు 
మహితవిభవ మైన మాలినీ నగర మీ । నధికతేజ మెసంగ నరుగుదెంచె. 33 


ప్రతిపదార్థం : ఎక్కటి+ఎక్కటి= ఒంటరొంటరిగా; పోరి= యుద్దంచేసి; ఇద్ద దివ్య+అస్త్ర సంచయవంతుండు+అగు= ప్రకాశించే 
మహిమాన్వితాలైన మం(త్రపూరిత బాణ సమూహాలతో కూడుకొన్నవాడైన; జరాసంధు= జరాసంధుడియొక్క; బాణధనుః+ఆది 
వివిధ సాధనములు= బాణాలు, విల్లమ్ములు మొదలైన పలురకాలైన పనిముట్టు; తనచేతన్‌= తన (కర్గుడి) చేతను; తన+అస్త్ర 
శస్త్ర సంతానము+ఎల్లన్‌= కర్ణుడి మంత్రసహితబాణాలయొక్కయు, మంత్రరహిత బాణాలయొక్కయు సమూహాలన్నింటిని; 
ఆతనిచేన్‌= జరాసంధుడిచేతను; మడియంగన్‌= ధ్వంసంకాగా; ఆతండున్‌+తానున్‌= జరాసంధుడూ, కర్షుడూ; రథంబులు= 
రథాలను; డిగ్గి= దిగి; పెంపు+ఆరెడు= అతిశయించే; అగ్గలికలన్‌= పూనికలతో, బాహాసంగరమునకున్‌= బాహుయుద్దానికి; చొచ్చి= 
ప్రవేశించి; పెనంగ(గన్‌= ద్వంద్వయుద్దం చేయగా; నొచ్చి= నొప్పిచెంది; అతని+అంగసంధి= జరాసంధుడి శరీరంలోని కీలు; 
వికలము+అగుటయున్‌= విరగగా; పోరు= యుద్దం; చాలించి= మాని; అతడు= జరాసంధుడు; గారవించి= సన్మానించి; తనకున్‌= 
కర్ణుడికి; మహితవిభవము+ఐన= అధికసంపద కలిగినదైన; మాలినీనగరము= మాలిని అనే పేరుగల పట్టణాన్ని; ఈన్‌= ఈయగా; 
అధికతేజము= మిక్కిలి పరాక్రమం; ఎసంగన్‌= ఒప్పారగా, ప్రకాశించగా; అరుగుదెంచెన్‌= తిరిగి వచ్చాడు. 


తాత్సర్యం: కర్ల జరాసంధు లిరువురూ అసహాయవీరులై యుద్దంచేశారు. కర్ణుడు జరాసంధుడి దివ్యాస్త్ర 
సముదాయాన్ని, ధనురాది సాధనాలనూ ధ్వంసం చేశాడు. జరాసంధుడు కూడా కర్షుడి అ స్త్ర శస్రాలను వమ్ముచేశాడు. 
ఆపైన ఇరువురూ రథాలపై నుండి నేలమీదకు దిగి, పెరిగిన పట్టుదలతో బాహాబాహీ యుద్దానికి పూనుకొని 
తలపడ్డారు. జరాసంధుడు బాధపొంది కీలు విరుగగొట్టుకొన్నాడు. అంతటితో పోరు ఇరువురూ చాలించారు. 
జరాసంధుడు కర్టుడి పౌరుషానికి మెచ్చి గారవించి, అధిక సంపదలకు నిలయమైన మాలినీనగరాన్ని అతడి కిచ్చాడు. 
కర్షుడు అమిత తేజంతో తిరిగి వచ్చాడు. 


వ. ఈ రెండ వదానంబులు నీవును గొంత యెటుంగు; దిట్లు ప్రసిదబలపరాక్రముండైన కర్ణు నుదీర్ణత్వంబు 
సెటుచుటకునై సహజ కవచకుండలంబులు భిక్షించి పుచ్చుకొని నాకలోకపతి నీకు హితం బాచరించె; 
దానంజేసి ధనంజయుం డతనిం దెగటార్పం జాలె నని చెప్పి వెండియు. 34 


ప్రతిపదార్థం: ఈరెండు+అవదానంబులు= జరిగిన ఈ రెండు మంచి పనులు; నీవును= నీవుకూడ; కొంత+ఎణుంగుదు(వు)= 

కొంత తెలిసికొని ఉంటావు; ఇట్టు= పైన చెప్పబడిన విధంగా; ప్రసిద్దబల పరా(క్రముండు+ఐన= (ప్రకటమైన బలపరా[క్రమాలు 

కలవాడైన; కర్షు= కర్ణుడియొక్క; ఉదీర్ణత్వంబు= గొప్పతనమును; చెణుచుటకునై= పాడుచేయటానిక్రై; నాకలోకపతి= స్వర్గలోకాధిపతిఅయిన 
న్‌ Be) లా (37) యా యా TRS 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంద్రుడు; సహజ కవచకుండలంబులు= పుట్టుకతో నైజంగా వచ్చిన కవచాన్నీ, కుండలాలనూ; భిక్షించి= అడిగికొని; 
పుచ్చుకొని= తీసికొని; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); హితంబు= మేలు; ఆచరించెన్‌= చేశాడు; దానన్‌+చేసి= అది కారణంగా; 
ధనంజయుండు= అర్జునుడు; అతనిన్‌= కర్షుడిని; తెగటార్పన్‌+చాలెన్‌= చంపగలిగాడు; అని చెప్పి= ఈ విధంగా చెప్పి; 
వెండియున్‌= మరల. 


తాత్పర్యం: జరిగిన ఈ రెండు మంచి పనులు నీకు కూడా కొంత తెలిసి ఉండవచ్చును. అట్లా బలపరా(క్రమాలలో 
జగ(త్రసిద్దుడైన కర్ణుడి గొప్పతనాన్ని ధ్వంసం చేయదలచి ఇంద్రుడు అతడి కవచకుండలాలను భిక్షగా అడిగి 
పుచ్చుకొన్నాడు. దానివలన ధర్మజా! నీకు మేలు జరిగింది. దానివలననే అర్జునుడు కర్షుడిని సంహరించగలిగాడు” 
- అని చెప్పి, మరల ఇట్లా అన్నాడు: 


చ. “వినుము నరేంద్ర! విప్రం డలివెన్‌, జమదగ్నిసుతుండు శాప మి 
చ, నమరభర్త వంచనము సేసె, వరం బని కోరి కుంతి మా 
నె నలుక, భీష్ముం డర్ధరథు6 జేసి యడంచె(, గలంచె మద్రరా 
జనుచిత మాడి, శౌరి విధి యయ్యె, నరుం డని జంపె6 గర్జునిన్‌. 35 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ధర్మరాజా!; వినుము= (గ్రహించుము; విప్రుడు= బ్రాహ్మణుడు; అలివెన్‌= కోపగించాడు; 
జమదగ్నిసుతుండు= జమదగ్నిమహర్షి కుమారుడైన పరశురాముడు; శాపము+ఇచ్చెన్‌= శాపం పెట్టాడు; అమరభర్త= దేవతల రాజైన 
ఇం|ద్రుడు; వంచనము= మోసం; చేసెన్‌= చేశాడు; కుంతి= కుంతీదేవి; వరంబు+అని= వర మనే పేరుతో; కోరి= అడిగి; అలుకన్‌= 
తన పుత్రులమీది కోపాన్ని; మాన్ఫెన్‌= తగ్గించింది; భీష్ముండు= భీష్ముడు; అర్దరథున్‌= ఒక రథికుడితో కూడ సమంగా పోరలేని 
వీరుడిగా; చేసి= నిర్ణయించి; అడంచెన్‌= అణచాడు; మద్రరాజు= మద్రదేశ ప్రభువు శల్యుడు; అనుచితము+ఆడి= అయోగ్యాలైన 
మాటలు మాట్లాడి; కలంచెన్‌= హృదయాన్ని కలవరపెట్టాడు; శౌరి= కృష్ణుడు; విధి= తలవ్రాత; అయ్యెన్‌= అయ్యాడు; అనిన్‌= 
యుద్దంలో; నరుండు= అర్జునుడు; కర్గునిన్‌= కర్ణుడిని; చంపెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! నేను చెప్పేది విని గ్రహించుము. బ్రాహ్మణుడు కర్గుడిని కోపగించి శపించాడు. ఆ తరువాత 
పరశురాముడు శాపం పెట్టాడు. ఇంద్రుడు మోసంచేసి సహజకవచకుండలాలను (గ్రహించాడు. కుంతి వరమనే 
నెపంతో కోరి కోపాన్ని మాన్పింది; భీష్ముడు కర్గుడిని అర్హరథుడిగా చేసి అగౌరవపరిచాడు; శల్యుడు అనుచిత 


సంభాషణలతో కర్టుడి హృదయాన్ని కలతపెట్టాడు. కృష్ణుడు అతడికి దాటరాని విధిగా నిలిచాడు. ఇన్ని జరుగగా 
అర్జునుడు కర్లుడిని రణరంగంలో వధించగలిగాడు! 


విశేషం: కర్గుడి జీవితాన్నంతా ఒక్క పద్యంలో ఇమిడ్చిన రచన ఇది. పండిత లోకంలో అమిత (ప్రచారంలో ఉన్న పద్య మిది. 
ఎంతటి మహాత్ముడైనా దైవబలం లేకపోతే ఎట్టా కుప్పకూలిపోతాడో చెప్పటానికి విజ్ఞులు ఈ పద్యాన్ని ఒక స్ఫూర్తిగా సంభాషణలలో 
వాడుకొంటూ ఉంటారు. 


వ. అట్లుంగాక. 36 
తాత్పర్యం: అట్టా కాకపోతే. 


క హర సురపతి యమ వరుణులు । గురుకృపులును దివ్యబాణకోటు లొసంగుటన్‌ 
నరుశక్తి కర్ణుతేజి । స్పురణము నార్పంగ6 జాలె( జువ్వె నృపాలా! " 37 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 19 


ప్రతిపదార్థం: నృపాలా!= ధర్మరాజా!; హర, సురపతి, యమ, వరుణులు, గురుకృపులును= శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, 

ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు; దివ్యబాణకోటులు= మహిమాన్వితాలైన లెక్కకు మించిన బాణాలను; ఒసంగుటన్‌= ఇవ్వటంవలన; 

నరుశక్తి అర్జునుడి పరాక్రమం; కర్లుతేజఃస్ఫురణమున్‌= కర్ణుడియొక్క ప్రతాపదీప్తిని; ఆర్బంగన్‌+చాలెన్‌+చువ్వె!= ఆర్బగలిగింది సుమా! 
అబల జ ac) [వ] = 


తాత్సర్యం: ధర్మరాజా! శివుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, (ద్రోణుడు, కృపుడు మొదలైనవారందరూ లెక్కకు 
మించిన దివ్యబాణాలను ఉపదేశించటంవలన అర్జునుడి ప్రతాపతేజం కర్ణుడి పరా(క్రమతేజాన్ని ఆర్పగలిగింది సుమా! 


వ. అనినవిని శోకవ్యాకులుండైన యన్నరపతి గన్నీరొలుక నిట్టూర్పు నిగిడించినం దత్సమీపంబున నున్నకుంతి 
గనుంగొని యడ లుడుపుటకై యతనితో నిట్లనియె. 38 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; వినిః శోకవ్యాకులుండు+ఐన= దుఃఖంచేత కలతచెందినవాడైన; ఆ+నరపతి= ఆ రాజైన 
యుధిష్టిరుడు; కన్నీరు+ఒలుకన్‌= కన్నీరు కారగా; నిట్టూర్పు నిగిడించినన్‌= దీర్భనిశ్వాస వదలగా; తద్‌+సమీపంబునన్‌= ఆ 
సమీప(ప్రాంతంలో ఉన్న; కుంతి= కుంతీదేవి; కనుంగొని= చూచి; అడలు= దుఃఖాన్ని; ఉడుపుటకున్‌+ఐ= ఉపశమింపచేయటానికి; 
అతనితోన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: అని నారదుడు చెప్పగా విని తీవ్రమైన దుఃఖంచేత కలతచెంది ధర్మరాజు కన్నీరు మున్నీరు కాగా, 
దీర్హనిశ్వాస విడుస్తూ ఉండగా అతడి సమీపంలో ఉన్న కుంతీదేవి అతడి అవస్థను చూచి, అతడి శోకాన్ని మాన్సాలని 
అతడితో ఇట్లా అన్నది: 


చ. “జననము దెల్పి యే బిలువ “సత్యము సుమ్ముర కుంతి భాషణం” 
బని తనుజత్వజాతకృప నంబుజమిత్రు(డు వల్కె నేమిటన్‌ 
గొనకొన నేరండయ్యె నినుం గూడ సుయోధనుం బట్టి; యట్టి క 
ర్టున కయి నీవు నేటికి మనోవ్యథం బొందంగ నిట్లు పుత్రకా!' 39 


ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా! (ధర్మరాజా!); ఏన్‌= నేను (కుంతి); జననమున్‌+తెల్సి= పుట్టుకను గూర్చిన సత్యాన్ని 
తెలియజెప్పి; పిలువన్‌= (పాండవుల పక్షంలో చేరుమని) పిలువగా; అంబుజమి(త్రుడు= సూర్యుడు; తనుజత్వ జాత కృపన్‌= 
కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో; కుంతిభాషణంబు= కుంతీదేవిమాటలు; సత్యము సుమ్ముర!= నిజం సుమా!; 
అని; పల్కన్‌= పలికాడు; (కాని); సుయోధనున్‌+పట్టి= దుర్యోధనుడిని ఆశ్రయించి; నినున్‌= నిన్ను (ధర్మరాజుతో); కూడన్‌= 
చేరటానికి; ఏమిటన్‌= ఏ విధంగా కూడా; గొనకొనన్‌ నేరండు+అయ్యెన్‌= యత్నించజాలకపోయాడు; అట్టి= అటువంటి; 
కర్టునకున్‌+అయి= కర్గుడి గురించి; నీవు; ఇట్టు= ఈ విధంగా; మనోవ్యథన్‌= మానసిక వేదనను; పొంద(గన్‌+ఏటికిన్‌?= 
పొందటం ఎందుకు? 


తాత్సర్యం: 'కుమారా! పుట్టుకను గురించిన నిజాన్ని చెప్పి అతడిని నీవైపు నేను ఆహ్వానించినప్పుడు, ఆ సూర్యభగవానుడు 
కూడా కన్నకొడుకనే భావంతో కలిగిన కరుణతో "కుంతి చెప్పిన మాట నిజం; నమ్ము నాయనా! అని పలికాడు. 
కాని, కర్టుడు దుర్యోధనుడిని ఆశ్రయించి నీవైపు రావటానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయలేకపోయాడు. కాబట్టి 
అటువంటి కర్గుడికొరకు నీ వెందుకు ఈ విధంగా మానసిక వేదనను పొందుతావు?” (వలదని భావం). 


వ. అనుటయు నవ్వచనంబులు దనకు నసహ్యంబు లైనం గటకటంబడి యద్దేవి నాలోకించి “భవదీయ 
మంత్రకార్య గోపనంబునం గాదె యింత పుట్టె నని పలికి, యంత నిలువక 40 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కుంతీదేవి పలుకగా; ఆ+వచనంబులు= ఆ మాటలు; తనకున్‌= ధర్మరాజుకు; అసహ్యంబులు+ఐనన్‌= 
ఏవగింపు కలిగించినవి కాగా; కటకటంబడి= బాధచెంది; ఆ+దేవిన్‌= ఆ రాణిని (కుంతిని); ఆలోకించి= చూచి; భవదీయ= నీయొక్క; 
మంశత్రకార్య= రాజనీతి చర్యలను; గోపనంబునన్‌= రహస్యంగా ఉంచటం వలన; కాదె!= కాదా!; ఇంత= ఇంతటి విపరీతపరిణామం; 
పుట్టెన్‌= కలిగింది; అని పలికి= అని చెప్పి; అంతన్‌ నిలువక= అంతటితో ఆగక. 


తాత్సర్యం: అని మాట్లాడిన కుంతీదేవి పలుకులు ధర్మరాజుకు ఏవగింపు కలిగించటంతో అతడు బాధపడి 
కుంతీదేవిని చూచి ఇట్టా అన్నాడు: “నీవు నిర్వహించిన ఈ రాచకార్యాన్ని రహస్యంగా ఉంచటం వలననే ఇంతటి 
విపరీత పరిణామం కలిగింది" అని అంటూ అంతటితో ఆగక - (తరువాతి పద్యంతో అన్వయం). 


ధర్మరాజు స్రీలకు రహస్య రక్షణంబు లేకుండ శపియించుట (సం. 12-6-11) 


తే. *' అంగనాజనమ్ములకు రహస్య రక్ష। ణంబునందలి శక్తి మనంబులందు. 
గలుగకుండెడు మెల్లలోకముల' నని శ । పించె నా ధర్మదేవతాప్రియసుతుండు. 41 


ప్రతిపదార్థం: ఆ ధర్మదేవతాప్రియనందనుండు= యమధర్మరాజు ప్రియకుమారుడు ఆ ధర్మరాజు; ఎల్ల లోకములన్‌= అన్ని 
లోకాలలోనూ; అంగనాజనమ్ములకున్‌= స్తీజనులకు; రహస్యరక్షణంబునందలి శక్తి= గోప్యంగా ఉంచదగినవాటిని రహస్యంగా ఉంచి 
కాపాడే విధానంలో ఉండే బిగువు; మనంబుల+అందున్‌= మనస్సులలో; కలుగక+ఉండెడు(ఉండెడున్‌+ఎల్ల= ఉండెడుమెల్ల) 
కలుగకుండా ఉండుగాక!; అని శపించెన్‌= అని శాపంపెట్టాడు. 


తాత్సర్యం: అన్ని లోకాలలో ఉండే ఆడవారికి రహస్యాలను రహస్యంగా కాపాడే శక్తి వారి మనస్సులలో లేకుండా 
పోవుగాక! అని ధర్మరాజు శపించాడు. 


విశేషం: “ఆడవారి నోళ్ళల్లో ఆవగింజైనా నానదు' అనే సామెత ఇట్టా పుట్టిందేమో! 


వ. ఇట్లు మహాతేజోధనుం డగు నజ్జననాథుం డట్లు శపియించి కుంతి చేసిన కర్ణగోపనంబు ప్రసంగంబుగా 
నంతరంగంబు గృతపడిన కార్యంబులదెస నిగుడం దనకతంబున మృతిబొందిన యుభయపక్ష 
బంధుమిత్రకోటులం దలంచి యుమ్మలించి విశేషించి కర్ణు చావునకు(దూరవగచి విహ్వలించి వివ్వచ్చునాననం 
బాలోకించి యిట్లనియె. 42 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; మహాతేజోధనుండు+అగు= గొప్పదైన (ప్రకాశం (ప్రతాపం) ధనంగా కలవాడైన; 
ఆ+జననాథుండు= ఆ ధర్మరాజు; అట్టు= ఆ విధంగా; శపియించి= శాపంపెట్టి; కుంతి= కుంతీదేవి; చేసిన= ఒనర్భిన; కర్షగోపనంబు= 
కర్ణుడిని గురించిన అంశాలను రహస్యంగా ఉంచిన అంశం; ప్రసంగంబుగాన్‌= చర్చనీయాంశం కాగా; అంతరంగంబు= మనస్సు; 
కృతము+పడిన= కడచిన; కార్యంబులదెస= పనులవైపు; నిగుడన్‌= (ప్రసరించగా; తన కతంబునన్‌= తన కారణంగా; 
మృతిన్‌+పొందిన= చనిపోయిన; ఉభయపక్ష= రెండు (కౌరవ పాండవ) పక్షాలకు చెందిన; బంధుమి(త్ర కోటులన్‌= అసంఖ్యాకులైన 
బంధువులను, మిత్రులను; తలంచి= స్మరించి; ఉమ్మలించి= శోకించి; విశేషించి= అధికంగా; కర్షుచావునకున్‌= కర్గ్టుడి మరణానికి; 
తూరన్‌ వగచి= నొచ్చేటట్టుగా దుఃఖించి; విహ్వలించి= దుఃఖాతిశయం వలన శరీరం వశం తప్పినవాడై; వివ్వచ్చు+ఆననంబు= 
అర్జునుడి ముఖాన్ని; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు: 


తాత్సర్యం: తేజోవంతుడైన ధర్మరాజు ఆ విధంగా శపించి, కుంతీదేవి కర్టుడి విషయాలు దాచి ఉంచటమనే 
అంశం చర్చనీయాంశం కాగా, అతడి మనస్సు కడచిన కార్యములపట్ల ప్రసరించింది. అది కారణంగా కౌరవపాండవ 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 21 


పక్షాలలో అసంఖ్యాకంగా ప్రాణాలు కోల్పోయిన బంధుమి(త్రులు జ్ఞాపకం వచ్చారు. దానికి అమితంగా దుఃఖించాడు. 
విశేషించి కర్షుడి మరణం అతడి మనస్సును గాయపరచింది. శోకతీవ్రతచేత శరీరం తూలినట్లయింది. అప్పుడు 
ధర్మరాజు అర్జునుడి మొగంవైపు చూచి ఈ విధంగా అన్నాడు: 


క. “మన కేటిరాజ్య? మొండొక | జనపదమున కేంగి భైక్షచర్యావిధి జీ 
వనము నడిపికొనియుండుద । మనఘా! యట్లయిన సుఖుల మవుదుము సుమ్మీ! 43 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! అర్జ్హునుడా!; మనకున్‌= మనకు (పాండవులకు); ఏటిరాజ్యము?= రాజ్యమేమిటికి? 
(ఎందుకు? అని భావం; వలదు అని తాత్సర్యం); ఒండు+ఒక= మరియొక; జనపదమునకున్‌= జనస్థానానికి; ఏంగి= వెళ్ళి; 
భైక్షచర్యావిధిన్‌= బిచ్చమెత్తుకొనే కార్యక్రమంతో; జీవనము= (బ్రదుకు; నడిపికొని+ఉండుదము= సాగించుకొంటూ ఉందాము; 
అట్టు+అయినన్‌= ఆ విధంగా చేసినట్టయితే; సుఖులము= సుఖించినవారం; అవుదుము= అవుతాము; సుమ్మీ!= సుమా! 


తాత్పర్యం: 'పాపరహితుడవైన పార్గుడా! మన కెందుకీ రాజ్యం? మరొక జనస్థానానికి వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకొనే 
కార్యక్రమంతో బ్రదుకును సాగించుకొంటూ ఉందాము. అట్లాగైతే మనం సుఖంగా ఉంటాము సుమా! 


విశేషం: ధర్మజుడు శోకతీవ్రత చేత విరక్తిని ప్రకటిస్తున్నాడు. 
వ. అని వెండియు. 44 
తాత్సర్యం: అని ఇంకా (ఇట్లా అన్నాడు ధర్మజుడు). 


సీ, “జ్ఞాతుల నందటి( జంపితి, మది యాత్మ । వధమ కాదే! రాజవర్తనంబు( 
గాలు; మహింస నిక్కము దాల్మి మత్సర । వర్ణన మిది వనవాసజనుల 
కాగమ విహితంబు లటె; యింత యొప్పునే? । వనమున వసియింపవలయు వింటె; 
యసుఖదంబైన రాజ్యామిషంబునకు గు । క్కల భంగి. దమలోన( గాటులాడి 


తే. కులము నెల్లను బొలియింప. గుత్సితంపు । బ్రదుకు వచ్చెనె యను వగపాలు వడ 
బ్రమద మొసంగదు త్రైలోక్యరాజ్య మైన6 । గాన నే నొల్ల మహి; మీర కైకొనుండు. 45 


ప్రతిపదార్థం: జ్ఞాతులన్‌+అందజన్‌= సగోత్రికులనందరిని; చంపితిమి= ప్రాణాలు తీశాము; అది= ఆ విధంగా చేయటం; 
ఆత్మవధము+అ= మనలను మనం చంపుకొనటమే; కాదే!= కాదా!; రాజవర్తనంబున్‌= క్షత్రియధర్మాన్ని; కాల్పుము= కాల్చివేయుము; 
(అనగా దానిని తిరస్కరించుము అని భావం); అహింస= హింసచేయకుండటం; నిక్కము= బుజువర్తనం; సత్యాన్ని పాటించటం; 
తాల్మి= ఓర్పు; మత్సర వర్దనము= అసూయను విడనాడటం; ఇది= ఇటువంటి గుణాలు కలిగి ఉండే వర్తనం; వనవాస జనులకున్‌= 
తపోవనాలలో నియమనిష్టలతో నివసించేవారికి; ఆగమ విహితంబులు+అటె!= వేద సమ్మతాలట కదా!) అంత+ఒప్పునే?= ఎంత 
సముచితంగా ఉంది?; వనమునన్‌+వసియింపన్‌ వలయున్‌= మనం వనంలోనే (తపోవనంలోనే) నివసించాలి; వింటివి+ఎ?= విన్నావా? 
((గ్రహించావా, తెలిసిందా? అని భావం); అసుఖదంబు+ఐన= దుఃఖాన్ని కలిగించేదైన; రాజ్య+ఆమిషంబునకున్‌= రాజ్యమనే మాంసం 
కొరకు; కుక్కలభంగిన్‌= కుక్కలవలె; తమలోనన్‌= తమలోతాము; కాటులాడి= కరచుకొని (తగాదాలాడుకొని); కులమున్‌+ఎల్లన్‌= 
వంశాన్నంతటిని; పొలియింపన్‌= నశింపచేయటానికి; కుత్సితంపుబ్రదుకు= హేయమైన జీవితం జీవించవలసి; వచ్చెనె?= వచ్చిందా?; 
అను= అనే విధమైన; వగ= దిగులు; పాలుపడంగన్‌= పొందేటట్టుండే; తైలోక్యరాజ్యము+ఐనన్‌= మూడులోకాలను (భూలోకం, స్వర్గలోకం, 
పాతాళలోకం) పాలించే పరిపాలనమైనా; ప్రమదము= సంతోషాన్ని; ఒసంగదు= కలిగించదు; కానన్‌= కాబట్టి; ఏన్‌= నేను (ధర్మరాజు); 
మహిన్‌= రాజ్యాన్ని; ఒల్లన్‌= కోరను; మీరు+అ= మీరే; కైకొనుండు= తీసికొనండి. 


29 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “'సగోత్రికుల నందరినీ చంపాను, అది ఆత్మవధ కాదా? ఈ క్షత్రియధర్మాన్ని తగులబెట్టుము. అహింస, 
సత్యం, ఓర్పు, అనసూయ - ఇటువంటి గుణాలు వనవాసం చేసేవారి కుండదగిన వని వేదాలు చెప్పాయి. నిజంగా, 
ఎంత సముచితంగా ఉంది! మనం వనంలో నివసిద్దాం; (గ్రహించావా? సుఖాన్నివ్వని రాజ్యమనే మాంసఖండం కొరకై 
కుక్కలు ఎగబడి కాట్లాడుకొన్నట్టుగా తమలో తాము యుద్దం చేసికొని, వంశాన్నంతా నాశనం చేసికొనే హేయమైన 
(బ్రదుకు బ్రదుకవలసి వచ్చెనే అనే దుఃఖం మిగిలించేదై ముల్లోకాల నేలే ప్రభుత్వమైనా నాకు సంతోషాన్ని కలిగించదు. 
కాబట్టి నేను రాజ్యాన్ని స్వీకరించను, మీరే తీసికొనండి. 


మ. _ ధృతరా ముండు దనూజుకీడు సమబుద్ధిం జూడ కన్నీచుం డే 

గతి జన్నం జననిచ్చెం గాని మగుడంగా. దివ్వ. డయ్యెన్‌; నిరా 

కృతశీలుండగు నా సుయోధనుండు సంక్షీణంబు సేసెం గులం; 

బతనిం జంప6గ6 గోపమాటి; మది శోకాక్రాంత మయ్యెం దుదిన్‌. 46 
ప్రతిపదార్థం: ధృతరాష్ర్రుండు= ధృతరాషుడు; సమబుద్దిన్‌= సమదృష్టితో; తనూజు కీడు= కుమారుడైన దుర్యోధనుడికి కాగల 
ఆపదను; చూడక= గమనించక; ఆ+నీచుండు= ఆ అధముడైన దుర్యోధనుడు; ఏగతిన్‌= ఏవిధంగా; చన్నన్‌= నడిస్తే, వ్యవహరిస్తే; 
చనన్‌+ఇచ్చెన్‌= నడవనిచ్చాడు, వ్యవహరించనిచ్చాడు; కాని; మగుడంగాన్‌+తివ్వండు+అయ్యెన్‌= మరలింపజేయటానికి యత్నించినవాడు 
కాడు; నిరాకృతశీలుండు+అగు= నిరాకరించబడిన శీలంగలవాడైన; ఆ+సుయోధను(డు= ఆ దుర్యోధనుడు; కులంబు= వంశాన్ని; 
సంక్షీణంబు+చేసెన్‌= బాగా నాశనం చేశాడు; అతనిన్‌= ఆ దుర్యోధనుడిని; చంపంగన్‌= యుద్ధంలో చంపివేయగా; కోపము= 
కోపం; ఆటెన్‌= చల్లారింది; తుదిన్‌= చివరకు; మది= హృదయం; శోక+ఆ(క్రాంతము+అయ్యెన్‌= తీవ్రమైన దుఃఖంతో 
నిండినదైపోయింది. 


తాత్పర్యం: ధృతరాషుడు ధర్మాధర్మాలయందు పక్షపాతం లేని సమదృష్టితో చూడక తన కొడుకైన దుర్యోధనుడికి 
రాబోయే కీడును వారించలేకపోయాడు. నీచుడైన ఆ సుయోధనుడు ఎట్లా నడిస్తే అట్లా నడవనిచ్చాడే కాని 
మరల్చటానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. గర్హించదగిన శీలంగల ఆ దుర్యోధనుడు వంశాన్నంతా నాశనం 
చేసి పెట్టాడు. అతడిని చంపటంవలన కోపంమా(త్రం చల్లారింది. కాని, చివరకు మనసు శోకంతో నిండి 
దుర్భరమైపోయింది. 


విశేషం: పగవలన బంధుజన హింసవలన కలిగే శోకం యుద్దసమయంలో ధర్మరాజుకు గోచరించలేదు; ఆ తరువాత జ్ఞాతులకు 
ఉత్తరకర్మలు చేస్తున్నప్పుడు అతడి హృదయం శోక సముద్రమై పోయింది. పగ తీరిన తరువాతి వగ ఇది. 


వ. ఆ దుర్దనుండు కర్ణం బెటుంగక దుర్మానంబు వాటించిన సైరించి తొలంగనైతి; రాజ్యపరిగ్రహపరత్వంబు 
మచ్చిత్తంబునం గలిమింజేసి కిల్టిషం బత్యంతంబు నాచరింప వలసె(; బరిగ్రహ దోషంబు పరిగ్రహత్యాగంబునం 
గాని పోదు; పరిగ్రహత్యాగశీలుండు జన్మమరణ దుఃఖంబులం బొరయం డని శ్రుతులు సెప్పెడు; నొకనికి 
సకలధర్మంబులు ననుష్టింప శక్యం బగునే? యపరిగ్రహం బొక్కటన శుద్దుండ నయ్యెద; మీరు భూమిపాలన 
పరిగ్రహ తత్పరత్వంబున వర్ణాశ్రమధర్మరక్షణంబు సేయుం; డేను గాననంబునకుం జని మునిజన సకాశంబున 
సుఖినై యుండెది ననిన విని యింద్రాంశసంజనితత్వకలితతేజోధనుం డగు నద్దనంజయుండు 
దనయూష్మలత్వంబునకు నవ్వాక్యంబులు దుస్సహంబు లైనం బదరి దరస్మితంబున( దద్వికారంబు. గప్పి 
యప్పుడమిటేని కిట్లనియె: 47 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్థం: ఆ దుర్దనుండు= ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు; కర్ణంబు= చేయదగిన కార్యం; కర్తవ్యం; ఎణుంగక= 
తెలియజాలక; దుర్మానంబు= దురభిమానాన్ని; పాటించినన్‌= అనుసరించగా; సైరించి= దానిని ఓర్చి; తొలంగన్‌+ఐతిన్‌= 
పట్టువీడలేకపోయాను; రాజ్యపరి[గ్రహపరత్వంబు= రాజ్యాన్ని (గ్రహించాలన్న ఆసక్తి; మత్‌+చిత్తంబునన్‌= నా మనసులో; 
కలిమిన్‌+చేసి= కలిగి ఉండటంచేత; కిల్చిషంబు= పాపాన్ని; అత్యంతంబున్‌= అత్యధికంగా; ఆచరింపన్‌ వలసెన్‌= చేయవలసి 
వచ్చింది; పరిగ్రహదోషంబు= రాజ్యస్వీకరణదోషం; పరిగ్రహత్యాగంబునన్‌+కాని= స్వీకరించినదానిని వదలివేయటం వలనగాని; 
పోదు= తొలగిపోదు; పరి[గ్రహత్యాగశీలుండు= స్వీకరించినదానిని త్యాగం చేయగల మనఃప్రవృత్తి (స్వభావం) కలవాడు; 
జన్మమరణదుఃఖంబులన్‌= పుట్టుకచావుల వలన కలిగే శోకాలను; పొారయండు+అని= పొందడని; శ్రుతులు= వేదాలు; చెప్పెడున్‌= 
చెపుతూ ఉంటాయి; ఒకనికిన్‌= ఒంటరివాడికి; సకలధర్మంబులున్‌= ధర్మాలనన్నింటిని; అనుష్టింపన్‌= ఆచరించటానికి; 
శక్యంబు+అగునే!= సాధ్యం అవుతుందా?; అపరి[గ్రహంబు= స్వీకరించకుండటం-త్యాగం; ఒక్కటన్‌+అ= ఒక్కదానిచేతనే; 
శుద్దుండన్‌+అయ్యెదన్‌= పవిత్రుడనౌతాను; మీరు= మీరు(భీమాదులు); భూమిపాలన పరి[గ్రహ తత్సరత్వంబునన్‌= నేలను 
పాలించే ధర్మాన్ని స్వీకరించటంలోని ఆసక్తితో; వర్ష+ఆశ్రమ ధర్మరక్షణంబున్‌= వర్ణాలను, ఆ(శ్రమధర్మాలను కాపాడటం; 
చేయుండు= నిర్వహించండి; ఏను= నేను(ధర్మరాజు); కాననంబునకున్‌= అడవికి; చని= వెళ్ళి; మునిజన సకాశంబునన్‌= బుషుల 
సమూహాలసమీపంలో; సుఖిని+ఐ= సంతోషం కలవాడనై; ఉండెదన్‌= ఉంటాను; అనినన్‌= అని పలుకగా; ఇంద్ర+అంశసంజనితత్వ 
కలిత తేజోధనుండు+అగు= ఇంద్రుడియొక్క కళతో పుట్టిన స్వభావంతో కూడుకొన్న పరా(క్రమమనే సంపద కలవాడైన; 
ఆ+ధనంజయుండు= ఆ అర్జునుడు; తన= తనయొక్క; ఊష్మలత్వంబునకున్‌= ఉబ్బరికాన్ని, పరా(క్రమానికి; ఆ+వాక్యంబులు= 
ఆ ధర్మరాజు పలికిన మాటలు; దుస్ఫహంబులు+ఐనన్‌= సహింపజాలనివి కాగా; పదరి= కోపించి; దరసి ్యతంబునన్‌= చిరునవ్వుతో; 
ఆ+వికారంబున్‌= ఆ మనోభావాన్ని; కప్పి= కప్పిపుచ్చి; ఆ+పుడమిటేనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 
తాత్పర్యం: 'దుర్మార్లుడైన ఆ దుర్యోధనుడు కర్తవ్యాన్ని తెలిసికొనకుండా దురభిమానంతో వ్యవహరించినా సహించి, 
కర్తవ్యంనుండి నేను వైదొలగలేదు. రాజ్యాన్ని పొందాలనే ఆసక్తి నామనసులో బలంగా ఉండటంచేత అమితమైన 
పాపాన్ని ఆచరించవలసి వచ్చింది. రాజ్య స్వీకారదోషం రాజ్యపరిత్యాగంవలన గాని పోదు. త్యాగశీలుడు జననమరణ 
దుఃఖాలను పొందడని వేదాలు చెప్పుతున్నాయి. ఒక్కడికి ధర్మాలన్నీ చేయటం సాధ్యపడదు. నేను (రాజ్య)త్యాగం 
వలన పరిశుద్దుడనౌతాను. మీరు రాజ్యపాలన స్వీకరించి ఆసక్తితో వర్ణాశ్రమ ధర్మరక్షణం చేయండి. నేను 
తపోవనానికి వెళ్ళి మునిజనసమూహ సన్నిధానంలో సుఖంగా ఉంటాను” - అని ధర్మరాజు అనగా ఇంద్రతేజోధనుడైన 
అర్జునుడు తన పరాక్రమానికి ఆ వాక్యాలు సహింపశక్యంగానివి కాగా కోపించి, చిరునవ్వుతో ఆ మనోవికారాన్ని 
కప్పిపుచ్చి, ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: 

అర్జునుడు ధర్మజున కుచిత వచనంబుల మనస్తాపోపశమంబు సేయుట: (సం. 12-8-1) 
క. “ఓహో! యిట్టివి గలవే? । బాహాదర్వమున. బరుల. బరిమార్ది తుదిన్‌ 

మాహాత్మ్యం బెడల6గ భి । క్షాహారత నొంద( దల(ప నగునె నరేంద్రా! 48 
ప్రతిపదార్థం: ఓహో!= ఆహా! (ఆశ్చర్యార్థకం); ఇట్టివి కలవే?= ఇటువంటివి (మాటలు) ఎక్కడైనా ఉన్నాయా? (ఇటువంటి మాటలు 
నేనెన్నడూ వినలేదనీ, వినదగినవి కావనీ భావం; సహజవిరుద్దమని భావం); బాహాదర్సమునన్‌= భుజబలగర్వంచేత; పరులన్‌= 
శత్రువులను; పరిమార్చి= చంపి; నర+ఇంద్రా!= రాజువైన ధర్మరాజా! తుదిన్‌= చివరకు; మాహాత్మ్యంబు= ఆ గొప్పతనమంతా; 
ఎడలంగన్‌= తొలగిపోయేటట్టుగా; భిక్షా+ఆహారతన్‌= తిరిపెమెత్తి భుజించటాన్ని; ఒందన్‌= పొందటానికి; తల(పన్‌= కోరటం; 
అగునె?= న్యాయమా? (కాదని భావం). 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓహో నా కాళశ్ళర్యం వేస్తున్నది. ఇటువంటి మాటలు ఎక్కడైనా ఉంటాయా? భుజబలంతో శత్రువులను 
యుద్ధంలో చంపి, చివరకు ఆ గొప్పతనమంతా కుప్పకూలేటట్టు బిచ్చమెత్తుకొనటాన్ని కోరటం నీకు తగునా 
ధర్మరాజా! 


సీ,  ధర్మపథంబున ధరణి సేకుటినం బా । లింపక సత్వంబు పెంపు మాలి 
విడుచుట యొప్పునే; విను: మిట్టులైన ము । న్నేల భూపాలుర నెల్ల జంపి? 
తడలి రాజ్యము దక్కి యడవికి. జనిన బే । లందురు గాక, మే లండ్రె జనులు? 
కిల్టిషశంక గల్గిన నశ్వమేధాది | పుణ్యకర్మంబుల బోదె? వంశ 


ఆ. ధర్మ మెడల( గృపణకర్మంబు గోరి; త । ర్థంబు సువ్వె సకలధర్మకారి; 
“యొడమి లేనివాండ నడపీను? గను నహు । షోక్తి వినమె? దాని నూ6ద వలదె? 49 


ప్రతిపదార్హం: ధర్మపథంబునన్‌= న్యాయమార్గంలో; ధరణి= రాజ్యం; చేకుటినన్‌= సమకూరగా; పాలింపక= ఏలకుండా; 
సత్త్యంబుపెంపు= బలగౌరవాన్ని; మాలి= వదలి; విడుచుట= రాజ్యపాలనాన్ని వదలిపెట్టటం; ఒప్తునే?= న్యాయమౌనా? (కాదని 
భావం); వినుము= నేను చెప్పే మాటలు శ్రద్దగా విని (గ్రహించుము; ఇట్టులు+ఐనన్‌= ఈ విధంగా రాజ్యాన్ని త్యాగం చేసేటట్లయితే; 
మున్ను= పూర్వం; భూపాలురన్‌+ఎల్లన్‌= రాజుల నందరినీ; ఏల= ఎందుకు; చంపితి?= చంపావు?; అడలి= భయపడి; రాజ్యము 
తక్కి= రాజ్యాన్ని కాదని; అడవికిన్‌= (తపో) వనానికి; చనినన్‌= వెళ్ళినట్లయితే; జనులు= ప్రజలు; బేల= పిరికిపంద అని; అందురు= 
అంటారు; కాక= అట్టు కాక; మేలు= శుభం, యోగ్యం; అం॥డ్రె?= అని అంటారా? (అనరని భావం); కిల్చిషళంక= పాపం 
కలుగుతుందనే అనుమానం; కల్గినన్‌= కలిగినట్టయితే; (అది); అశ్వమేధ+అది= అశ్యమేధయాగం మొదలైన; పుణ్యకర్మంబులన్‌= 
పుణ్యకార్యాలతో; పోదె?= తొలగిపోదా?; వం శధర్మము= వంశపరంపరగా వస్తున్న రాజ్యపాలనమనే ధర్మం; ఎడలన్‌= దూరమయ్యేటట్లు; 
కృపణకర్మంబు= దీనులు ఆచరించే ధర్మాన్ని; కోరితి(వి= కోరావు; సకలధర్మకారి= సర్వ ధర్మాలను నెరవేర్చేది; అర్థంబు+చువ్వె!= 
సంపదయే (ధనమే) సుమా!; ఒడమి లేనివాండు+అ= ధనం లేనివాడు మాత్రమే; నడపీను(గు= నడుస్తున్న పీనుగు వంటివాడు 
(బ్రదికి ఉండికూడా చచ్చినవాడితో సమానమైనవాడు; ఏమీ సాధించలేని నిరర్ధకు డని భావం); అను= అని ప్రసిద్ధికెక్కిన; 
నహుష+జఉక్తి= నహుషుడి సూక్తి (సుభాషితం); వినమె?= వినమా? ((ప్రసిద్దమని భావం); దానిని= ఆ మాటను; ఊందవలదె?= 
ఊతగా తీసికొనవలదా? (గణించవద్దా? అని భావం). 


తాత్పర్యం: ధర్మమార్గంలో రాజ్యం వశమైతే దానిని పాలించకుండా, పరా(క్రమాతిశయాన్ని ప్రదర్శించకుండా 
వదలివేయటం న్యాయం కాదు. నీ కిటువంటి సంకల్పమే ఉంటే ముందుగా రాజులనందరినీ ఎందుకు చంపావు? 
భయపడి రాజ్యం వదలి అడవులకు పోతే, నిన్ను బేలవని అందరూ గేలిచేస్తారు. జనులెవ్వరూ నీ పనిని మెచ్చుకోరు. 
పాపం కలిగిందన్న అనుమానం ఏర్పడితే అశ్వమేధయాగంవంటి పుణ్యకార్యాలు చేస్తే అది తొలగిపోదా? మన 
వంశధర్మం వీగి పోయేటట్టు ఈ దీనమైన చర్యను నీ వెన్నుకొన్నావు. సకలధర్మాలను నెరవేర్చగలిగింది సంపదయే 
కదా! ధనంలేనివాడు నడపీనుగువంటివాడనే నహుషవాక్యం లోక ్రసిద్దం. దానిని గణించవలదా? 


నిశేషం: ప్రయత్న పూర్వకంగా సాధించుకొన్న రాజ్యాన్ని అనుభవించాలి - అనే తనప్రతిపాదనకు చం|ద్రవంశజులలో ప్రసిద్దుడై, 
ఇంద్రపదవి నధిష్టించిన నహుషుడి సూక్తిని ప్రమాణంగా చూపాడు అర్జునుడు. అర్జునుడి వాక్యాలు తర్కబద్దంగా 
సాగుతున్నాయి. 


క. సరిగా నెన్నుదు రార్యులు । దరిద్రునిం బతితునిం గృతఘ్ముని జడునిన్‌ 
దొరకొను ధర్మము గామము(। బరమగతియు నర్భమునన పారవముఖ్యా! 50 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 25 


ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశజులలో గొప్పవాడవైన ఓ ధర్మరాజా!; ఆర్యులు= ఉత్తములు; దరిద్రునిన్‌= 
ధనంలేనివాడిని; పతితునిన్‌= భ్రష్టుడైనవాడిని; కృతఘ్నునిన్‌= మేలు చేసినవారి మేలు మరచుటయే కాక వారికి అపకారం 
చేసేవాడిని; జడునిన్‌= మూర్చుడిని; సరిగాన్‌= సమానంగా; ఎన్నుదురు= లెక్కిస్తారు; అర్థమునన= ధనంచేతనే; ధర్మమున్‌, 
కామమున్‌, పరమగతియున్‌= ధర్మకామమోక్షాలు; దొరకొనున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: బీదవాడినీ, పతితుడినీ, కృతజ్ఞత లేనివాడినీ, మూర్చుడినీ సమంగా భావిస్తారు ఉత్తములు. కాబట్టి 
ఓ ధర్మరాజా! ధన ముంటేనే పురుషార్థాలు ఫలిస్తాయి. 


క కలిమియ చుట్టలం జేర్చుం; । గలిమియ చెలులను ఘటించుC గలిమియ శౌర్యో 
జ్ఞ్వలు( డనిపించుం; గలిమియ । పలువురు సద్దుద్ది యనంగ బర(గం జేయున్‌. 51 


ప్రతిపదార్థం: కలిమి+అ= సంపదయే; చుట్టలన్‌= బంధువులను (చుట్టాలకు రూపాంతరం); చేర్చున్‌= కూరుస్తుంది; కలిమి+అ= 
సంపదయే; చెలులను= మిత్రులను; ఘటించున్‌= సమకూరుస్తుంది; కలిమి+అ= సంపదయే; శౌర్య+ఉజ్ఞ్యలు(డు+అనిపించున్‌= 
ప్రతాపంచేత వెలు గొందేవాడని భావింప జేస్తుంది; కలిమి+అ= సంపదయే; సద్బుద్ది+అనంగన్‌+పరంగన్‌+చేయున్‌= మంచిబుద్దిగలవాడని 
వలె ఒప్పేటట్టు చేస్తుంది. 

తాత్సర్యం: సంపదయే చుట్టాలను రప్పిస్తుంది; సంపదయే మిత్రులను సమకూరుస్తుంది; సంపదయే (ప్రతాపాన్ని 
ప్రకాశించేటట్టు చేస్తుంది; సంపదయే సద్బుద్ది అని ఒప్పేటట్టు చేస్తుంది. 

విశేషం: ఇందులో 'కలిమియ' అనే పదం నాలుగుసార్లు ప్రయోగించటం దాని ప్రాధాన్యం నొక్కి చెప్పటానికే; వినేవాడి మనసుపై 
గాఢమైన ప్రభావం వేయటానికే. అర్జునుడి అనునయవాక్యశిల్పం తిక్కన కవితలో తళుక్కుమంటున్నది. 


క. ఏవాని బంధుమిత్రులు । జీవధనంబులును డప్పి( జెందును గృశునిం 
గా వాని నెన్నంగాందగుం । గేవల తనుకార్వయుతుండు గృశు(డె నరేంద్రా! 52 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= రాజా! ధర్మరాజా]; ఏవాని= ఎవడియొక్క; బంధుమిత్రులు= చుట్టాలు, స్నేహితులు; జీవధనంబులును= 
(ప్రాణాలు, సంపదలు (ప్రాణాలతో ఉన్న సంపదలు - అంటే ఆశ్రితులు అని కూడా గ్రహించవచ్చును); డప్పిన్‌+చెందును= దాహంతో 
పరితపిస్తారో(దప్పిక కొనుట - అనేది తెలుగు నుడికారం. కనీససౌకర్యాల కొరకు అర్రులు సాచటాన్ని ఇక్కడ డప్పిగొనటంగా 
(గ్రహించాలి); వానిన్‌= అటువంటి వాడిని; కృశునిన్‌+కాన్‌= చిక్కినవాడిగా, క్షీణించినవాడిగా, బలహీనుడిగా; ఎన్నంగాన్‌+తగున్‌= 
లెక్కించతగుతుంది; కేవల తను కార్ప్యయుతు(డు= ఒడలు మాత్రమే సన్నబడినవాడు; కృశుండె?= చిక్కినవాడా?; కృశించినవాడా?; 
బలహీనుడా? (కాడని భావం). 


తాత్సర్యం: ఓ రాజా! ఎవడి బంధుమిత్రులు ఆశ్రితులు ప్రాణాలు సంపదలు దప్పికతో కృళించి కొట్టుమిట్టాడుతుంటారో 

అతడు నిజంగా బలహీను డనబడతాడు కాని ఒడలు చిక్కి సన్నబడినవాడు కాడు. 

వ. కావున నర్గ్టోపార్టనంబును బంధుమిత్రపరితోషంబును భూపతులకుం బరమ పురుషార్థం; బదియునుం 
గాక, 53 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అర్ధ+ఉపార్దనంబును= ధనం సంపాదించటమున్నూ; బంధుమిత్రపరితోషంబును= చుట్టాల, 


మిత్రుల సంతోషమున్నూ; భూపతులకున్‌= రాజులకు; పరమ పురుషార్థంబు= ముఖ్యంగా సాధింప దగింది (అదే వారికి మోక్షమనే 
అర్థం చమత్కారం); అదియునున్‌+కాక= అంతేకాకుండా (ఇది మరొక అంశానికి ఉప(క్రమణిక). 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కాబట్టి ధనసంపాదన, బంధుమిత్రులను సంతోషపెట్టటం రాజులకు ప్రధానకర్తవ్యం (మోక్షప్రదం). 
అంతేకాక (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. జ్ఞాతి నాశనమునం గాదె సకల దేవ । తలు ప్రవర్హన మొందుట; ధనము లడిచి 
పొడిచి యొప్పనివారిచే. బుచ్చికొనక | యడ(గియుండంగం జేరునే యండ్రు బుధులు. 54 


ప్రతిపదార్థం: జ్ఞాతి నాశనమునన్‌+కాదె= సగోత్రికులు చనిపోవటం వలననే కాదా! సకల దేవతలు ్రవర్షన మొందుట= సమస్త 
దేవతలు వృద్ది పొందటం; ధనములు= సంపదలు; అడిచి= కొట్టి; పొడిచి= పోట్టాడి; ఒప్పనివారిచేన్‌= శత్రువులచేత; పుచ్చికొనక= 
గహించక; అడంగి+ఉండంగన్‌= అణకువతో ఉంటే; చేరునే= సంపదలు వస్తాయా?; అని; బుధులు= పండితులు; అండ్రు= 
(౮ లొ! KC 
అంటారు. 


తాత్సర్యం: సగోత్రికులు చావటంవలన కదా దేవతలు సైతం అభివృద్ది చెందారు. సంపదలను కొల్లగొట్టి, పోరు 
చేసి శత్రువులనుండి [గ్రహించక అణగిమణగి ఉంటే సంపదలు సమకూరుతాయా? - అని పండితులు అంటారు. 


వ. వేదంబులు నిట్లు సెప్పుం బృథివి బలువునం గైకొని పార్టివు లర్ధంబు లుపార్ణించి పర్ణన్యాదులగు నాదిత్యుల 
నధ్వరక్రియాజాతంబునం బ్రీతులంజేసి తతత ఆలు వడయుదు; రిట్టితెరువు వట్టి దిలీప నృగ 
నహుషాంబరీష మాంధాతలు నడచుట వినమె? తత్పదవి నీ కొదవి యున్నయది; తదీయ ప్రకారంబున 
బహుళ దక్షిణవిధానంబుగా(బ్రభూతంబైన యజ్ఞంబు సేయవైతేని జూవె నకిల్టిషుండ వగుట; యశ్వమేధంబు 
సేసిన రాజు లెల్ల నవభృథంబునం బరిపూతాత్ము లగుదు' రని పలికిన న య్యజాతశత్రుండు. 55 


ప్రతిపదార్థం: వేదంబులును= వేదాలుకూడా; ఇట్టు+చెప్పున్‌= ఈ విధంగా చెప్పుతాయి; పార్టివులు= క్షత్రియులు, రాజులు; 
పృథివిన్‌= రాజ్యాన్ని; బలువునన్‌= బలంతో; కైకొని= ఆక్రమించి, (గ్రహించి; అర్థంబులు= సంపదలు, ధనాలు; ఉపార్జించి= 
సంపాదించి; పర్ణన్య+ఆదులు+అగు= పర్జన్యుడు మొదలైన; ఆదిత్యులన్‌= వేల్పులను; అధ్వర(క్రియాజాతంబునన్‌= యజ్ఞక్రియల 
సముదాయంచేత; ప్రీతులన్‌+చేసి= సంతుష్టులను చేసి; ఉత్తమలోకంబులు+పడయుదురు= పుణ్యలోకాలను పొందుతారు; 
ఈ+తెరువు+పట్టి= ఈ (త్రోవననుసరించి; దిలీప, నృగ, నహుషు అంబరీష మాంధాతలు అనే మహారాజులు; నడచుట= 
ప్రవర్తించటం; వినమె?= వినమా? (ప్రసిద్ది కాదా?; తద్‌+పదవి= అటువంటి అధికారం; నీకున్‌+ఒదవి+ఉన్న అది= నీకు కలిగి 
ఉన్నది; తదీయ (ప్రకారంబునన్‌= అదే విధంగా; బహుళదక్షిణ విధానంబుగాన్‌= అనేకవిధాలైన దక్షిణ లిచ్చే పద్దతిలో; ప్రభూత= 
(శ్రేష్టమైన; దైవయజ్ఞంబు= దేవసంబంధమైన యజ్ఞాన్ని; చేయవైతివి+ఏనిన్‌+చూవె!= చేయకపోతే సుమా!; అకిల్బిషుండవు+అగుటన్‌= 
పాపం లేనివాడ వగుటచేత; అశ్వమేధంబు+చేసినరాజులు+ఎల్లన్‌= అశ్వమేధయాగం చేసిన రాజులందరూ; అవభృథంబునన్‌= 
యజ్ఞం ముగిసిన తరుణంలో చేసే పవిత్రమం(త్ర జలస్నానంవలన; పరిపూతులు+అగుదురు= పవి(త్రు లౌతారు; అని పలికినన్‌= 
ఈ విధంగా అర్జునుడు పలుకగా; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు. 


తాత్పర్యం: వేదాలు కూడా ఇట్టా చెప్పుతున్నాయి. క్షత్రియులు బల పరాక్రమాలతో రాజ్యాలను గెలుచుకొని, సంపదలు 
సంపాదించి, పర్జన్యుడు మొదలైన దేవతలను యజ్ఞకార్య సముదాయంతో సంతోషపెట్టి స్వర్గాదిలోకాలను పొందుతారు. 
అదే పద్దతి నాశ్రయించి దిలీపుడు, నృగుడు, సగరుడు, నహుషుడు, అంబరీషుడు, మాంధాత మొదలైన రాజులు 
నడచుకొనటం వినలేదా? అటువంటి ఉత్తమగతి నీకు అనువై ఉన్నది. వారు నడచిన మార్గంలోనే నీవు కూడా నడచి 
అనేక దక్షిణలతో కూడిన బహుళ యజ్ఞాలు చేయకపోతే పుణ్యాత్ముడవు కావు. అశ్వమేధయాగం చేసిన రాజు లందరూ 
అవభృథస్నానంతో పవిత్రు లౌతా' రని పలుకగా విని, ధర్మరాజు (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 27 


క వెడవెడ నప్పలుకులు చెవి | నిడి, కొండొకసేపు చింత యెసకంబున పా 
ల్పడి యూరకుండి చిత్తం | బడలున( జిక్కువడ నిట్టు లను నర్జునుతోన్‌. 56 


ప్రతిపదార్థం: ఆ+పలుకులు= ఆ విధంగా అర్జునుడు పలికిన మాటలను; వెడవెడన్‌= మందంగా (అంత ఆసక్తి లేకుండా); 
చెవిన్‌+ఇడి= విని; కొండొకసేపు= కొంతసేపు; చింత= దిగులు యొక్క; లేదా ఆలోచనయొక్క ఎసకంబున పాల్పడి = 
అతిశయానికిలొంగి; ఊరక+ఉండి= మాటలాడక కూర్చుండి; చిత్తంబు= మనస్సు; అడలునన్‌= దుఃఖంతో; చిక్కు+పడన్‌= 
కలతపడగా; అర్జునుతోన్‌= అర్జునుడితో; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అర్జునుడు మాట్లాడిన మాటలను యుధిస్టిరుడు అనాసక్తంగానే విన్నాడు. కొంతసేపు దిగులులో, 
ఆలోచనాతిశయంలో మునిగిపోయాడు. మనస్సు దుఃఖంతో కలతచెందగా అర్జునుడితో ఇట్టా అన్నాడు: 


విశేషం: తిక్కన మానసికావస్థలను అభినయసుందరంగా వ్యక్తీకరించటానికి ఈ పద్యం ఉదాహరణం. 'చెవి నిడి' - అనే ప్రయోగంతో 
ధర్మజుడు చెవు లొప్పగించి విన్నా మనసార వినలేదని సూచన; మరికొంతసేపు ఆలోచనలో మునిగిపోవటం అతడిలో మార్పు 
రాలేదనటానికి చిహ్నం. 
క. _“నేమపుందెరు వొక్కటి గల; । దే మెచ్చితి దాని; నడుగు మెయ్యది యని సు 

త్రామసుత! యడుగకున్నను । నేమి? వినుము చెప్పెదను మునీంద్రుల కెక్కన్‌. 57 
ప్రతిపదార్థం: సుత్రామసుత!= ఇంద్రుడి పుత్రుడవైన అర్జునా! నేమము+తెరువు= నియమమార్గం; ఒక్కటి= ఒకటి; కలదు= 
ఉన్నది; దానిన్‌= ఆ మార్గాన్ని; ఏన్‌= నేను; మెచ్చితిన్‌= అభిమానించాను; ఏ+అది+అని= అది యేమిటని; అడుగక+ఉన్నను= 
ప్రశ్నించకపోయినా; ఏమి?= ఏమైనది?; ముని+ఇంద్రులకున్‌+ఎక్కన్‌= బుషి శ్రేష్టులకు నచ్చేటట్టుగా; చెప్పెదను వినుము= 
చెప్పుతాను వినుము. 
తాత్పర్యం: అర్జునా! నాకొక నియమమార్గం నచ్చింది. అది ఏమిటని నీవు అడుగక పోయినా మునీం(ద్రులు మెచ్చేటట్లు 
చెప్పుతాను వినుము. 


నిశేషం: ధర్మజుడి మనసులోని అనిష్టం మాటవెటకారంలో ధ్వనిస్తున్నది. 


సీ. “సారహీనము లగు సంసారసుఖములు । విడిచి, యేకాకి నై యడవి కేంగి, 
తాపస వాక్యామృతములు వీనుల. గ్రోలి, । చెలిమి వేర్పాటను చిరమరలకు. 
జొరక, నిందాస్తుతుల్‌ సరిగా గొనుచు. గత్తి । నొకండు వ్రేసినను వేజొక్కరుండు 
చందనం బలందిన డెంద మయ్యిరువుర । యెడ సమంబుగ మూంగజడు. డనంగ 


తే _మెలంగి, తగువేళం బర్జశాలలకు నరిగి । యెత్తంగా భిక్ష యెవ్వార లెట్టు లేమి 
యిడిన. గైకొని నాలుగే నెడల మాత్రం; గన్నదానం దృప్తుండనై యున్న మేలు. 58 


ప్రతిపదార్థం: సారహీనములు+అగు= నీరసములైన; సంసారసుఖములు= సంసారానికి సంబంధించిన అనేక సుఖాలు; విడిచి= 
వదలిపెట్టి; ఏకాకిని+ఐ= ఒంటరిగా; అడవికిన్‌+ఏంగి= అరణ్యానికి పోయి; తాపసవాక్య+అమృతములు= మునులయొక్క 
అమృతంవంటి వాక్యాలను; వీనులన్‌= చెవులతో; క్రోలి= త్రావి; చెలిమి వేర్పాటను= స్నేహం, విరోధం, అనురెంటిలో; చిరమరలకున్‌= 
భేదభావాలకు; చొరక= (ప్రవేశించక; నిందాస్తుతుల్‌= నిందలను, ప్రశంసలను; సరిగాన్‌+కొనుచున్‌= సమచిత్తంతో (గ్రహిస్తూ; 
ఒక(డు+కత్తిన్‌+వ్రేసినను= ఒకడు కత్తితో నరికినా (హింసించినా); వేణు+ఒక్కరుండు= మరొకడు; చందనంబు+అలందినన్‌= 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంచి గంధం పూసినా (సేవించినా); ఆ+ఇరువుర ఎడన్‌= ఆ ఇద్దరిపట్ల; డెందము= హృదయం; సమంబుగన్‌= సమభావంతో 
మెలగేటట్టు; మూంగజడుండు+అనంగన్‌= మాటలు రాని మూర్భుడో మొద్దో అన్నట్లు; తగువేళన్‌= తగినసమయంలో; 
పర్లశాలలకున్‌+అరిగి= ఆశ్రమవాసులు నివసించే పూరిళ్ళకు వెళ్ళి; భిక్షశఎత్తంగాన్‌= భిక్ష అడుగగా; ఏ+వారలు= ఎటువంటివారైనా; 
ఎట్టులు= ఏ విధంగానైనా; ఏమి+ఇడినన్‌= ఏది భిక్షగా ఇచ్చినా; కైకొని= స్వీకరించి; నాలుగు+ఏను+ఎడల మా(త్రన్‌+కన్నదానన్‌= 
నాలుగు అయిదుచోట్ల (ఇండ్లలో) కలిగిన (లభించిన) దానితో; తృప్తండను+ఐ= తృప్తి పొందినవాడనై; ఉన్నన్‌+మేలు= ఉండటం 
మంచిది. 


తాత్సర్యం: నీరసాలైన సంసారసుఖాలను వదలి ఒంటరివాడనై అడవికిపోయి, మునుల బోధామృతాలను చెవులారా 
వింటూ, స్నేహవైరాలపట్ల కలత చెందకుండా, నిందలను, ప్రశంసలను సమచిత్తంతో (గ్రహిస్తూ, ఒకడు కత్తితో 
గాయం చేసినా, మరొకడు మంచిగంధంతో పూతలు పూసినా వారిరువురిపట్టా సమంగా స్పందిస్తూ మూగవాడైన 
మూర్భుడివలె మెలగుతూ, తగిన వేళలలో ఆశ్రమాలలో భిక్షనడిగికొని, ఎవరేదిపెడితే దానిని తీసికొని, నాల్లుదిక్కులలో 
కలిగిన దానితో తృప్తిపడుతూ ఉండటం మేలు. 

విశేషం: అలం: ఉపమ. ద్వంద్వాతీతమైన చిత్తంతో, అసంగుడై స్థితప్రజ్ఞుడివలె మునివృత్తితో జీవించటం ఉత్తమధర్మమని 
యుధిష్టిరుడు వివరించి చెప్పాడు. 


క _ అటుగాక కర్మగతి లం । పటుండ నగుదు నేని నల్పఫల భాగితమై 
నట యిట దిరుగుచు మోక్ష ని । కట వృత్తికి బాహిరుండ గానె కుమారా! 59 


ప్రతిపదార్థం: అటు+కాక= అట్టా కాకుండా; కర్మగతిన్‌= కర్మలను ఆచరించే పద్దతిలో; కుమారా!= వత్సా! , అర్జునా!; లంపటుండన్‌= 
అత్యాసక్తి కలవాడను; అగుదున్‌+ఏనిన్‌= అయినట్లయితే; అల్పఫలభాగితము+ఐ= స్వల్పమైన ఫలమిచ్చేది కావటంచేత; 
అట+ఇట+తిరుగుచున్‌= పెక్కురకాలుగా నిలకడలేక తిరుగుతూ; మోక్షనికట వృత్తికిన్‌= మోక్షానికి సమీపంలో ఉన్న చిత్తవృత్తికి; 
బాహిరుండన్‌= దూరమయినవాడిని; కానె?= కానా? (బౌతానని భావం). 


తాత్పర్యం: అట్లా కాకుండా కర్మమార్గంలో కూరుకొనిపోతే ఓ అర్జునా! అది స్వల్పఫలా న్నిచ్చేదే కాబట్టి నేను 
పరిపరివిధాల తిరుగుతూ మోక్ష ప్రవృత్తికి దూరమైపోయేవాడిని కానా? 


వ. కావున నాకు దొరకొన్న విమలప్రజ్ఞామృతం బనుభవింపక తక్కుదునే? యిది శాశ్వతపదప్రదం' బనిన విని 
యనిలతనయుం డతని కిట్లనియె. 60 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు(ధర్మరాజుకు); దొరకొన్న= కలిగిన; సిద్ధించిన; విమల ప్రజ్ఞా+అమృతంబు= 
అమృతంవంటి నిర్మలజ్ఞానాన్ని; అనుభవింపన్‌= అనుభవించకుండా; తక్కుదునే?= విడువగలనా?; ఇది= ఈ జ్ఞానం; 
శాశ్యతపదప్రదంబు= మోక్షా న్నిచ్చేది; అనినన్‌+విని= అనగా విని; అనిలతనయుండు= వాయుపుత్రుడైన భీముడు; అతనికిన్‌= 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: కాబట్టి నాకు సిద్దించిన అమృతంవంటి నిర్మలజ్ఞానాన్ని అనుభవించకుండా ఉండగలనా? ఈ జ్ఞానం 
మోక్షా న్నిచ్చేది' - అని ధర్మరాజు పలుకగా భీము డా మాటలు విని ఇట్టా అన్నాడు. 


క. _'శ్రుతివిహిత కర్మజాత । స్థితి యోగ్యుండ వైన నీకు. జేయంగ వశమే 
యతిలోకజ్ఞానసమ । న్వితయతిజనకృత్య? మటు వివేకింపు మెదన్‌. 61 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 29 


ప్రతిపదార్థం: (శ్రుతివిహిత= వేద సమ్మతమైన; కర్మజాతస్థితియోగ్యు(డవు= కర్మల సమూహముయొక్క ఉనికికి తగినవాడవు; 
ఐన నీకున్‌= అయిన నీకు; అతిలోకజ్ఞానస మన్విత= ఆధ్యాత్మజ్ఞానంతో కూడుకొన్న; యతిజనకృత్యము= మునిజనుల ఆచారం; 
నీకున్‌= నీకు; చేయంగన్‌+వశమే?= ఆచరించటం సాధ్యమౌతుందా?; అటు= ఆ విధంగా; ఎదన్‌= చిత్తమునందు; వివేకింపుము= 
ఆలోచించుము. 


తాత్పర్యం: వేదాలలో చెప్పిన కర్మలను ఆచరించే స్థితికి యోగ్యుడవైన నీకు లోకాతీతజ్ఞాన సమన్వితమైన మునుల 
ఆచారాన్ని అవలంబించడం సాధ్యమౌతుందా? నీవే నీ మనస్సులో ఆలోచించుకొనుము! 


చ.  అడలున రాజధర్మములయందు జనించె నసూయ నీకు ని 
ప్పుడు; మును నిస్ఫృహుండ వయి పోవ6ంగ6 గన్న గులంబువారు ని 
ప్పుడమి నృపాలురున్‌ బ్రతికిపోదురు నెమ్మది; నట్టులైన నే 
ముడుగుదు మస్త్రజీవన సముద్ధతి(, జొత్తుము భైక్షవృత్తికిన్‌. 62 


ప్రతిపదార్థం: అడలునన్‌= దుఃఖంచేత; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); ఇప్పుడు= ఈ తరుణంలో; రాజధర్మముల+అందున్‌= 
రాజులు(క్షత్రియులు) నిర్వహించే ధర్మాలపట్ట; అసూయ= ఈర్ష్య; జనించెన్‌= పుట్టింది; మును= పూర్వం; నిస్పహుండవు+అయి= 
అనాసక్తుడవై; పోవంగన్‌+కన్నన్‌= పోయిఉన్నట్లయితే; కులంబువారు= క్షత్రియులు, వంశజులు; ఈ పుడమి నృపాలురున్‌= ఈ 
భూమిపై గల రాజులు; నెమ్మదిన్‌= ప్రీతితో; బ్రతికిపోదురు= ప్రాణాలతో బ్రతికిపోయి ఉండేవారు; అట్టులు+ఐనన్‌= అదే విధంగా 
జరిగి ఉన్నట్టయితే; ఏము= మేము (భీమాదులని భావం); అస్త్రజీవన సముద్దతిన్‌= ఆయుధాలనుపట్టి జీవించే గర్యోన్నతిని; 
ఉడుగుదుము= వదలిఉండే వాళ్ళం; భైక్షవృత్తికిన్‌= బిచ్చమెత్తి (బ్రతికే వృత్తిలో; చొత్తుము= ్రవేశించేవారం. 


తాత్పర్యం: Bs కిప్పుడు కలిగిన దుఃఖంచేత రాజధర్మాలమీద అసూయ కలిగింది కాని, ముందుకాలంలో నిజంగా 


నీవు అనాసక్తుడవై ఉన్నట్టయితే మనవంశజులు, భూమిని పాలించే రాజులూ ప్రాణాలతో (బ్రతికిపోయి ఉండేవారు. 
మే మీ అస్త్రజీవన గర్యోన్నతిని వదలి ఉండేవాళ్ళం; బిచ్చమెత్తుకొని బ్రతికే పద్దతిలో (ప్రవేశించి ఉండేవాళ్ళం. 


క, వాండియగు నలుక లోకము । పోండిమి సెడం గయ్య మట్లు పొడిచి వనటమై 
నేండింక నడవికిం జను । వాండం గా కనిన బుడమివారలు నగరే! 63 


ప్రతిపదార్థం: వా(డి+అగు+అలుకన్‌= తీకమైన కోపంతో; లోకము పోడిమి+చెడన్‌= లౌకిక సుఖాలు, సంపదలు చెడేటట్టుగా; 
కయ్యము= యుద్దమును; అట్టు= అంత భీకరంగా; పొడిచి= పోట్టాడి, యుద్దంచేసి; నేండు= ఈనాడు; వనటమైన్‌= దుఃఖంచేత; 
ఇంకన్‌= ఇకమీదట; అడవికిన్‌= అరణ్యానికి; చనువాండన్‌+కాక+అనినన్‌= వెళ్తాను సుమా అని అంటే; పుడమివారలు= లోకులు; 
నగరే?= నవ్విపోరా? ఎగతాళిచేయరా? 


తాత్పర్యం: ఆనాడు అంత తీవ్రమైన కోపంతో లౌకిక సుఖాలు చెడిపోయేటట్టు అంత భీకరంగా యుద్దం చేసి, 
నేడు అడవికి పోతున్నానని అంటే లోకులు అవహేళన చేయరా? 


సీ, పనివడి త్రవ్వి కూపమునందు నుదకంబు । పానంబు సేయని వాని భంగి, 
యున్నత్రతరు వెక్కి జున్ను సేకుజం గొని । తేనియ యానని వాని భంగి, 
యాశొని యొడ(గూర్డి యన్నంబు తళియకు । వచ్చిన గుడువనివాని భంగి, 
తమకించి యొకభంగి. దనవశంబుగ జేసి ।; మానిని. గవయని వాని భంగి, 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ గాదె కురువరేణ్య! ఘనశక్తి శౌర్య సం | పన్నులైన పగటి భండనమున 
నోరి పూజ్యరాజ్య మొల్లక యడవికి । నేగు; టీవ యెజుంగు దిత్తెటింగు. 64 


ప్రతిపదార్థం: పనివడి= అక్కరపడి; త్రవ్వి= లోతుగా (త్రవ్వి; కూపమునందున్‌= బావిలోని; ఉదకంబు= నీరు; పానము+చేయనివాని 
భంగి= త్రాగనివాడి విధమూ; ఉన్నతతరువు+ఎక్కి= ఎత్తైన చెట్టును ఎక్కి; జున్ను+చేకుజన్‌+గొని= తేనెతెట్టెను సాధించి; 
తేనియ+ఆననివాని భంగి= తేనెను రుచిచూడని వాడి విధమూ; ఆంకలి+కొని= ఆకలి వేసి; ఒడంగూర్చి= సమకూర్చుకొని; అన్నంబు= 
ఆహారం; తళియకున్‌= కంచంలోనికి; వచ్చినన్‌= రాగా; కుడువని వాని భంగి= తిననివాడి విధమూ; తమకించి= త్వరపడి; ఒక 
భంగిన్‌= ఒక ఉపాయంతో; తన వశంబుగన్‌+చేసి= తనకు లొంగేటట్లు సిద్ధంచేసి; మానినిన్‌= స్త్రీని; కవయనివాని భంగి= కూడనివాడి 
విధమూ; కాదె?= కాదా? (అగును అని భావం); ఘనశక్తి శౌర్యసంపన్నులు+అయిన= అపారమైన బలపరా(క్రమ సంపద గలవారైన; 
పగలన్‌= శత్రువులను; భండనమునన్‌= యుద్దంలో; ఓర్చి= జయించి; పూజ్య= గారవించదగిన; రాజ్యము= ప్రభుత్వమును; 
ఒల్లక= అంగీకరించక; అడవికిన్‌+ఏంగుట= అడవికి పోవటం; కురువరేణ్య!= కురువంశజులలో శ్రేష్టుడవైన ధర్మరాజా!; ఈవ= 
నీవే; ఈ+తెజంగు= ఈ విధాన్ని; ఎజుంగుదు(వు)= తెలిసినవాడవు. 


తాత్పర్యం: అక్కరపడి బావి త్రవ్వి అందులోని నీటిని త్రాగనివాడి విధంగా, ఎత్తైన చెట్టు నెక్కి తేనెతెట్టెను పట్టి 
తేనెను రుచిచూడని వాడి విధంగా, ఆకలివేయగా సమకూర్చుకొన్న అన్నం కంచంలో ఉంచుకొని తిననివాడి విధంగా, 
త్వరపడి ఒక ఉపాయంతో వనితను తనకు వశంచేసికొని కూడా ఆమెను కూడని వాడి విధంగా, అపార 
బలసంపన్నులైన శత్రువులను యుద్దంలో జయించి, సాధించిన పూజ్యమైన సామ్రాజ్యాన్ని గ్రహించకుండా అడవికి 
పోవటం కూడా అటువంటిదే కదా! కురుశ్రేష్టుడవైన ధర్మరాజా! ఈ సంగతి నీకు కూడా తెలుసు. 


విశేషం: అలం: ఉపమ. మాలోపమతో (ప్రతిపాద్యాంశాన్ని సమర్థించే ఈ వాక్య విన్యాసం. భీముడి స్వభావాన్నీ, అన్నగారి మనసును 
మార్చటానికి చేస్తున్న తీవ్రయత్నాన్నీ ధ్వనింపజేస్తున్నది. 
క. నీ వడవి కరుగ నొడంబడి । నీ వెనుకన వచ్చునపుడు నిందింతురు మ 

'మ్మీ వెట్టు లితని మాన్చం । గా వలంతులు గారి యని జగజ్జను లధిపా! 65 


ప్రతిపదార్థం: నీవు= నీవు (ధర్మజుడు); అడవికిన్‌= అరణ్యానికి; అరుగన్‌= వెళ్ళటానికి; ఒడంబడి= అంగీకరించి; నీ వెనుకన్‌+అ= 
నీ వెంటనే; వచ్చునపుడు= వచ్చే సందర్భంలో; అధిపా!= ఓ రాజా! జగత్‌+జనులు= లోకులు; ఈ వెళ్టులు = ఈ వెర్రివారు 
(భీమాదులు); అతనిన్‌= ధర్మరాజును; మాన్సంగాన్‌= అడవులకు పోకుండా మానేటట్టు చేయటానికి; వలంతులు+కారు+అ= 
సమర్గులు కారు; అని= అనిఅంటూ; మమ్మున్‌= మమ్ములను (భీమాదులను); నిందింతురు= దూషిస్తారు. 

తాత్సర్యం: నీవు అడవికి పోవటానికి అంగీకరించి, నీ వెనుక మేముకూడా కలిసి వస్తున్నప్పుడు - ఓ ధర్మరాజా! 
లోకు లందరూ ఈ వెర్రివాళ్ళు ధర్మరాజును అడవికి పోకుండా మాన్సే సామర్థ్యం లేనివారు' అని మమ్మల్ని 
నిందిసారు. 


విశేషం: భీముడి అభిమానం ఈ మాటలలో ధ్వనిస్తున్నది. 


క. భోగముల. బాపి నిందా । భాగులంగాం జేసి యడవి పాల్వటిచెదవే 
నీ గారవంపు( దమ్ముల | సాగరవృతధరణి గలుగు జనములు వగవన్‌.' 66 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 31 


ప్రతిపదార్థం: నీ గారవంపు+తమ్ములన్‌= నీ అనుగు తమ్ములను; భోగములన్‌= సంపదలనుండి; పాపి= దూరంచేసి; 
నిందాభాగులన్‌+కాన్‌+చేసి= నిందల పాలయ్యే వారినిగా చేసి; సాగరవృత= సముద్రంచేత చుట్టబడిన; ధరణిన్‌= భూమిపై; 
కలుగు= నివసించే; జనులు= (ప్రజలు; వగవన్‌= దుఃఖించగా; అడవిపాల్‌+పటిచెదనే?= అడవులపాలు చేస్తావా? 
తాత్సర్యం: నీ అనుగు తమ్ములను భోగాలనుండి దూరంచేసి, నిందల పాలయ్యే వారినిగా చేసి, అడవులపాలు 
చేస్తావా? నాలుగు సముద్రాలచేత చుట్టబడిన ఈ భూమిమీద నివసించే ప్రజలంతా దుఃఖిస్తారు. 


క “కేవల నిష్కర్మత మో । క్షావహ మగునేని గిరులు నవనీజములున్‌ 
భూవర! ముక్తిం బడయం । గా వలవదె; యడవి నునికి కైవల్యదమే? 68 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! (ధర్మరాజా!); కేవల నిష్కర్మత= నిష్పలమైన కర్మరాహిత్యం (నిరర్ణకమైన పనిలేనితనం); 
మోక్ష ఆవహము+అగునేని= ముక్తిని కలిగించేదే అయితే; గిరులున్‌= పర్వతాలూ; అవనీజములున్‌= చెట్టూ; ముక్తిన్‌= మోక్షాన్ని; 
పడయంగాన్‌+వలవదె?= పొందవద్దా?; అడవిన్‌= అడవిలో; ఉనికి= ఉండటం; కైవల్యదము+ఏ?= మోక్షాన్ని ఇచ్చేదా? (కాదని 
భావం). 


తాత్సర్యం: 'ఓ రాజా! ఏ ప్రయోజనం లేని కర్మరాహిత్యమే మోక్షాన్ని కలిగించేదైతే కొండలూ, చెట్టూ ముక్తిని 
పొందగలిగి ఉండాలి కదా! కాబట్టి అడవిలో ఉండటమే మోక్షం కలిగించే దవుతుందా? 


క ఫలములయెడ బ్రహ్మ్హార్సణ | కలనపరుం డగుచు. గార్య కర్మము నడపన్‌ 
వలయుం; దత్త్వజ్ఞానము | దలకొనినం గర్మశమము దానై కలుగున్‌. 69 


ప్రతిపదార్థం: ఫలముల ఎడన్‌= కర్మఫలాలపట్ల; బ్రహ్మ+అర్పణ కలనపరుండు+అగుచున్‌= (బ్రహ్మమునకు (దైవానికి) 
సమర్పించాలనే స్పృహతో కూడుకొన్నవాడు బౌతూ; కార్యకర్మము= లౌకిక వ్యవహారాలు, వేదవిహిత కర్మము= వేదాలలో 
విధించబడిన విధిని; నడపన్‌+వలయున్‌= ఆచరించాలి; తత్త్యజ్ఞానము= ఆత్మ తత్త్వాన్ని గూర్చిన జ్ఞానం కొరకు; తలకొనినన్‌= 
పూనుకొంటే; కర్మశమము= కర్మలు ఉపశమించటం; తానై= తనంతట తానే; కలుగున్‌= సిద్దిస్తుంది. 


తాత్పర్యం: విధ్యుక్తకర్మలను ఫలంమీద కోరికలేకుండా బ్రహ్మార్వణభావంతో సాగించాలి. ఆత్మతత్త్యజ్ఞాన సాధనకు 

పూనుకొంటే కర్మరాహిత్యం తనంతట తానే కలుగుతుంది. 

వ. కావునం గర్మహీనత్వం బపవర్గకరంబుగా' దనవుడు నర్గునుండు ధర్మనందను నుద్దేశించి 'దేవా! 
యొక్కయితిహాసంబు గల దవధరింపు” మని యిట్లనియె. 70 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కర్మహీనత్వంబు= కర్మలు చేయకుండా ఉండటం; అపవర్గకరంబు+కాదు= మోక్షాన్ని కలిగించేది 
కాదు; అనవుడున్‌= అని భీముడు అనగా; అర్జునుండు= అర్జునుడు; ధర్మనందనున్‌+ఉద్దేశించి= ధర్మరాజుతో; దేవా!= (ప్రభూ!; 
ఒక్క+ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొనే కథ ఒకటి; కలదు= ఉన్నది; అవధరింపుము= ఏను, చిత్తగించుము; అని+ఇట్టు+అనియెన్‌= 
అని ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: కాబట్టి కర్మలు చేయకపోవటం మోక్షాన్ని కలిగించ లేదు” అని భీము డనగా, ఆ తరువాత అర్జునుడు 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 'రాజా! ఒక ఇతిహాసం ఉన్నది. చెప్పుతాను వినుము.” 


విశేషం: భీమవాక్యాలకు దృష్టాంతరూపమైన ఇతిహాసాన్ని చెప్పుతూ అర్జునుడు మిత్రసమ్మితంగా హితవును బోధిస్తున్నాడు. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. *కొందటు బ్రాహ్మణుల్‌ గొండుక లాత్మ కు । లోచితాచారంబు లుడిగి కాన 


లకు జన్న వజ్రి వారికి. గృప చేసి ప । తత్తిరూపమున( దత్పార్వమునకు 
నరిగి, 'మీ కైకొన్న తెరు వొప్ప' దనవుడు । విని, వా రఖిల మార్గవేది యద్దు 
తాస్పద మీపక్షి యని దాని కభిముఖు । లై 'సత్పథం బెద్ది యనఘ! చెపుమ!' 


తే. యనిన 'నలుగాలివాన గోవును, నశేష । శబ్దముల మంత్రమును, లోహజాతి( గాంచ 
నమును, మనుజుల విప్రుండు సమధికత్వ । భాజనము లండ్రు వేదప్రపంచవిదులు.” 71 


ప్రతిపదార్థం: కొందణు (బ్రాహ్మణుల్‌+కొండుకలు= కొందరు బ్రాహ్మణ బ్రహ్మచారులు; ఆత్మకుల+ఉచిత+ఆచారంబులు= 
తమ కులానికి అనువైన ఆచారాలను; ఉడిగి= వదలి; కానలకున్‌= అడవులకు; చన్నన్‌= పోగా; వ[జ్రి= ఇంద్రుడు; వారికిన్‌= 
వారిఅందు; కృపచేసి= దయచూపి; పతత్రిరూపమునన్‌= పక్షి ఆకారంలో; తద్‌+పార్ట్వమునకున్‌+అరిగి= వారి దగ్గరకు వెళ్ళి; 
మీ కైకొన్న తెరువు+ఒప్పదు= మీరు ఎన్నుకొన్న మార్గం ఉచితమైనది కాదు; అనవుడున్‌= అనగా విని, వారు= ఆ బ్రాహ్మణులు; 
ఈపక్షి= (పక్షిరూపంలో ఉన్న ఇంద్రుడు) ఈ పక్షి; అఖిలమార్గవేది= సర్వ ధర్మమార్తాలను తెలిసినది; అద్భుత+ఆస్పదము= 
ఆశ్చర్యాన్ని కలిగించేది; అని= అని అనుకొని; దానికిన్‌= ఆ పక్షికి అభిముఖులు+ఐ= ఎదురుగా నిలిచినవారై; అనఘ!= ఓ 
పాపరహితుడా!; సత్‌+పథంబు= ఉత్తమమార్గం; ఎద్ది= ఏదో; చెపుమ!= చెప్పుము!; అనినన్‌= అనగా; నలు+కాలివానన్‌= నాలుగు 
కాళ్ళ జంతువులలో; గోవును= ఆవును; అశేషశబ్దములన్‌= అనంత శబ్దాలలో; మం(త్రమును= బీజాక్షరసహితమైన మంతధ్రాన్నీ; 
లోహజాతిన్‌= లోహసముదాయంలో; కాంచనమును= బంగారాన్ని; మనుజులన్‌= మానవులలో; విప్రుండు= (బ్రాహ్మణుడు; 
వేదప్రపంచ విదులు= వేదజగత్తుకు సంబంధించిన జ్ఞానం కలవారు; సమధికత్వ భాజనములు+అండ్రు= ఆధిక్యానికి ఆలంబనా 
లని అంటారు. 


తాత్పర్యం: “బ్రాహ్మణ బ్రహ్మచారులు కొందరు తమ కులాచారాలను వదలి అడవులకు వెళ్ళారు. ఇంద్రుడు 
వారిని చూచి జాలిపడి ఒక పక్షిరూపం దాల్చి వారి సమీపానికి చేరి, 'మీ రెన్నుకొన్న మార్గం మంచిదికాదు” అని 
అన్నాడు. ఆ పక్షిమాటలు విని ఆ బ్రాహ్మణబాలురు “ఈ పక్షి అనేక ధర్మమార్లాలు తెలిసింది, అద్భుత” మని 
దానిముందు చేరి 'పుణ్యాత్మా! సన్మార్గం ఏమిటో చెప్పు మని కోరారు. అప్పు డా పక్షి ఇట్టా చెప్పనారంభించింది. 
“నాలుగు కాళ్ళున్న జంతువులలో గోవు, అనంత శబ్దరాశిలో మంత్రం, లోహజాతిలో బంగారం, మానవులలో 
(బ్రాహ్మణుడు అధికులు అని వేదవిదులు పేర్కొంటారు”. 


విశేషం: మనుజుల విప్రుండు - అజడమైన మనుజశబ్ద సప్తమికి ద్వితీయ రావడం విశేషం. సూ. కొన్ని యెడల నజడంబు తృతీయా 
సప్తములకును ద్వితీయ చూపట్టెడి. ప్రౌఢ కారక - 18. 'జకంబు తృతీయాసప్తములకు ద్వితీయ బహుళంబుగానగు - బాలవ్యా. 
కారక. 22 అనుసూత్రమునకు సవరింపు. 


వ. ఇ ట్లుత్తముం డైన విప్రం డుత్తమ మంత్రోపాశ్రితంబులగు విహిత కర్మంబులు నడపుట రత్నకాంచన 
సాంగత్యంబునుం బోలె లోక సంస్తుత్యంబై యుండు; నాలస్యంబున(గ్రోధంబున శోకంబున(దదనుష్టానంబు 
విడుచుట పాతకం; బజ్ఞానులగు నర్ధహీనులు సన్న్యాసకాల వివేకంబు లేక వేగిరపడి యుభయ భ్రష్టు 
లగుదురు; గృహస్థ ధర్మంబున వర్షించి యతిథి దేవ పితృసంతృప్తి సేయుచు శిష్టాన్న భోజన పరులగు 
పుణ్యులకుం బుణ్యలోకంబు లజచేతిలోనివి గావె?; బ్రహ్మార్పితం బయిన సత్మర్మకలాపంబు మహానందంబు( 
జేయు ననుటయు. 72 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 33 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఉత్తముండు+ఐన= 'శ్రేష్టుడైన; విఫ్రుండు= బ్రాహ్మణుడు; ఉత్తమ మం(త్ర+ఉప+ఆ(శ్రితంబులు+ 
అగు= ్రేష్టములైన మంత్రాలను; ఆశ్రయించిన వైన; విహితకర్మంబులు= యోగ్యములైన ఆచరణములను; నడపుట= సాగించటం; 
రత్న కాంచన సాంగత్యంబునున్‌+పోలెన్‌= రత్నానికీ, బంగారానికీ ఏర్పడిన కలయికవలె; లోక సంస్తుత్యంబు+ఐ+ఉండున్‌= 
జనులచేత కీర్తించదగినదై ఉంటుంది; ఆలస్యంబునన్‌= అలసభావంచేతగాని; (క్రోధంబునన్‌= కోపంవలనగాని; శోకంబునన్‌= 
దుఃఖతీవ్రతవలనగానీ; తద్‌+అనుష్టానంబు= దానిని ఆచరించటం; విడుచుట= వదలి పెట్టటం; పాతకంబు= పాపం; అజ్ఞానులు+అగు= 
మూఢులైన; అర్థహీనులు= ప్రయోజనం లేనివారు, ధనంలేనివారు; సన్న్యాసకాల వివేకంబు లేక= సన్యాసం ఎప్పుడు తీసికొనాలో 
తెలియనివారై; వేగిరపడి= తొందరపడి (సన్న్యాసాశ్రమం తీసికొని); ఉభయ భ్రష్టులు+అగుదురు= ఇహపరాలకు చెందని 
పతితులౌతారు; గృహస్థ ధర్మంబునన్‌= గృహస్థాశ్రమ ధర్మంలో; వర్తించి= కర్మలను ఆచరించి; అతిథి దేవపితృసంతృప్తి+చేయుచున్‌= 
అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతోషపెట్టుతూ; శిష్ట+ అన్నభోజనపరులు= శుద్దమైన అన్నాన్ని భుజించటంలో ఆసక్తి 
గలవారైన; పుణ్యులకున్‌= పుణ్యాత్ములకు, పవిత్రులకు; పుణ్యలోకంబులు= పుణ్యులు పొందే స్వర్గాదిలోకాలు; అరచేతిలోనివి= 
అరచేతిలో ఉన్నట్లు అందుబాటులో ఉండేవి; కావె?= కావా?; బ్రహ్మ+అర్పితంబు+అయిన= పరమాత్మకు నివేదించిన; 
సత్‌+కర్మకలాపంబు= పుణ్యకర్మల సమూహం; మహా+ఆనందంబున్‌= గొప్పదైన ఆనందాన్ని (బ్రహ్మానందాన్ని); చేయును= 
కలిగిస్తుంది; అనుటయున్‌= అని అనగా. 


తాత్సర్యం: ఈ విధంగా (బ్రాహ్మణోత్తముడు ఉత్తమమంత్రాల నాశయించిన యోగ్యమైన కర్మలను అనుస్టించటం 
రత్నానికీ, బంగారానికీ పొత్తు కుదిరినట్టు శ్లాఘించదగినదై ఉంటుంది. అలసత్వం వలనగాని, (క్రోధంవలనగాని, 
శోకం వలనగాని ఆ కర్మలను చేయకుండా వదలటం పాపం. అజ్ఞానులైన అర్థహీనులు సన్యాసం ఎప్పుడు తీసికొనాలో 
తెలియక త్వరపడి ఇహపరాలకు (భ్రష్టులౌతారు. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి అతిథులనూ, దేవతలనూ, 
పితృదేవతలనూ సంతృప్తి పరుస్తూ, శిష్టమైన ఆహారాన్ని భుజిస్తూ జీవితం సాగించే పుణ్యాత్ములకు స్వర్గాది 
పుణ్యలోకాలు కరతలామలకాలు. (బ్రహ్మార్పణభావంతో చేసే సత్కర్మలు బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి” - అని అనగా. 
(తరువాతి పద్యంతో అన్వయం) 

క. విని వారు దెలిసి మరలం । జనిరి గృహస్థత్వ ధర్మ సదనుష్టానం 

బునకు; నటు లగుట నేలుము । జనవల్లభ! పుడమి; నడపు జన్నము లెలమిన్‌. 73 


ప్రతిపదార్థం: వారు= ఆ (బ్రాహ్మణులు; విని= ఆ మాటలు విని; తెలిసి= వాటి అర్థాన్ని తెలిసికొని; గృహస్థత్వ 
ధర్మసత్‌+అనుష్టానంబునకున్‌= గృహస్థాశ్రమానికి సంబంధించిన ధర్మాలను లెస్సగా అనుష్టించటానికి; మరలన్‌+చనిరి= తిరిగి 
తమ నివాసాలకు వెళ్ళారు; అటులు+అగుటన్‌= అది న్యాయం కాబట్టి; జనవల్లభ!= ఓ రాజా! (ధర్మరాజా!); పుడమిన్‌= రాజ్యాన్ని; 
ఏలుము= పాలించుము; ఎలమిన్‌= ట్రీతితో; జన్నములు= యజ్ఞాలు; నడపు= సాగించుము. 

తాత్పర్యం: ఈ విధంగా వా రామాటలు విని, తాత్పర్యాన్ని గ్రహించి, గృహస్థాశ్రమంలో నిర్వహించవలసిన ధర్మాలను 
ఆచరించటానికి ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఓ రాజా! నీవు రాజ్యాన్ని 
పాలించుము; ప్రీతితో యజ్ఞాలను నడపించుము.' 


వ. అని చెప్పె; నప్పుడు నకులుం డన్నరనాథున కిట్లనియె. 74 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అని అర్జునుడు చెప్పాడు; అప్పుడు= ఆ తరువాత; నకులుండు= నకులుడు; ఆ+నరనాథునకున్‌= 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని అర్జునుడు చెప్పిన తరువాత నకులుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


నకులు(డు ధర్మజునకు నునస్తాపోపశనుంబు సేయుట (సం. 12-12-1) 


సీ, * దేవతల్‌ వేదవిధి ప్రవర్తకులు; బ్రా । హ్మణులును వారలయట్ల శ్రుతుల 


కింకరులై కాదె కిల్లిషంబుల. బాసి । వారిచందమున శాశ్వత విభూతి 
నొందుట; యజ్ఞాదు లుడుగుట సంపరి । త్యాగమే?; పాడిమై నర్ధముల ను 
పార్టించి దేవతా బ్రాహ్మణ పూజగా । నిడుచు. దత్సలకోటి విడుపుగాక; 


ఆ. _ క్రోధశోకహర్ష కోటుల గృహముతో । విడిచి యోగ మూంది వృక్షమూల 
వాసనిరతి నుండువాండెపో సంపరి । త్యాగి; నృపుల కది సమర్హమగునె? 75 


ప్రతిపదార్థం: దేవతల్‌= దేవతలు; వేదవిధి ప్రవర్తకులు= వేదాలలో చెప్పబడిన విధులను (నియమాలను) (ప్రవర్తింపచేసేవారు; 
(బ్రాహ్మణులును= బ్రాహ్మణులు కూడా; వారల+అట్టు+అ= దేవతలవలెనే; (శ్రుతులకింకరులు+ఐ= వేదాలకు దాసులై; కాదె= 
కాదా; కిల్చిషంబులన్‌+పాసి= పాపాలనుండి విముక్తులై; వారి చందమునన్‌= దేవతల విధంగా; శాశ్వత విభూతిన్‌+ఒందుట= 
నిత్యమైన మహిమను పొందటం; యజ్న+ఆదులు+ఉడుగుట= యజ్ఞాలు మొదలైనవి వదలిపెట్టటం; సంపరిత్యాగమే?= 
సన్న్ర్యాసమౌతుందా? (కాదని భావం); పాడిమైన్‌= న్యాయంగా; అర్థములన్‌+ఉపార్టించి= సంపదలను గడించి; దేవతా (బ్రాహ్మణ 
పుజగాన్‌+ఇడుచున్‌= దేవతలకు, (బ్రాహ్మణులకు చేసే అర్బనగా వాటిని అర్బణం చేస్తూ; తత్సలకోటి విడుపు కాక= వాటివలన 
కలిగే అనేక ఫలాలను త్యాగం చేయటమే సంపరిత్యాగం అవుతుంది; 'క్రోధశోక హర్ష కోటులన్‌= కోపాల, తాపాల, సంతోషాల 
సమూహాన్ని; గృహముతోన్‌= గృహస్థాశ్రమంతోపాటు; విడిచి= పరిత్యజించి; యోగము+ఊంది= యోగాన్ని ఆశ్రయించి; 
వృక్షమూలవాస నిరతిన్‌= చెట్ల మొదళ్ళలో నివసించే ఆసక్తితో; ఉండువాండె పో!= ఉండేవాడే సుమా!; సంపరిత్యాగి= నిస్సంగుడు; 
నృపులకున్‌= రాజులకు; అది= ఆ నిస్పంగత్వం; సమర్హము= యోగ్యమైనది; అగునె?= అవుతుందా? (కాదని భావం). 
తాత్పర్యం: వేదవిధిని ప్రవర్తింపచేసేవారు దేవతలు. వారివలె బ్రాహ్మణులుకూడా వేదకింకరులై పాపవిముక్తులై 
నిత్య్వమహిమను పొందుతారు. యజ్ఞాదులను మానివేయటం అసంగమౌతుందా? న్యాయంగా సంపదలు గడించి 
దేవతలకు, బ్రాహ్మణులకు పూజలుగా ఇస్తూ, తత్సలాలను విడవటమే నిస్సంగ(ప్రవృత్తి అవుతుంది. (క్రోధం, శోకం, 
హర్షం మొదలైన భావాలతోపాటు గృహస్థాశ్రమాన్ని వదలి యోగాన్ని ఆశ్రయించి వృక్షమూలంలో నివసిస్తూ ఉండేవాడే 
సంపరిత్యాగి. రాజులకు అది యోగ్యం అవుతుందా? (కాదని భావం). 
క తక్కిన మూ. డాశ్రమములు, । నొక్కదెస గృహస్థ ధర్మ మొకదెస( దులయం 

దెక్కింప వానితో న । య్యొక్కటి సరిదూంగి నందు రుర్వీశ! బుధుల్‌. 76 


ప్రతిపదార్థం: ఉర్వీ+ఈశ!= భూపాలా! ధర్మరాజా! తుల అందున్‌= (త్రాసులో; ఒక్క దెసన్‌= ఒకవైపున; తక్కిన 
మూండు+ఆశ్రమములు= గృహస్థాశ్రమం కాక మిగిలిన మూ డాశ్రమాలూ (బ్రహ్మచర్య, సన్న్యాస, వానప్రస్థాశ్రమాలు); ఒక దెసన్‌= 
మరియొక వైపున; గృహస్థ ధర్మము= గార్హస్థ్యాశ్రమం; ఎక్కింపన్‌= ఎత్తి ఉంచగా; వానితోన్‌= ఆ మూడింటితో; ఆ+ఒక్కటి= 
ఆ గార్హస్థ్యాశ్రమం ఒక్కటి; సరి+తూగాన్‌= సమంగా తూగిందని; బుధులు= పండితులు; అందురు= అంటారు. 


తాత్సర్యం: ఒక (త్రాసులో ఒకవైపు (బ్రహ్మచర్య, సన్న్యాస, వాన(ప్రస్థాశ్రమాలను మూడింటిని, మరొకవైపు 
గృహస్థాశ్రమ ధర్మాన్నీ ఎక్కించగా ఆ మూడింటితో ఇది ఒక్కటి సరితూగిందని పండితులంటారు ధర్మరాజా! 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 35 


విశేషం: మహాభారతం గృహస్థాశ్రమధర్మ (ప్రాశస్త్యాన్ని ప్రతిపాదించటానికే పుట్టిందని ఇటువంటి సూక్తుల వలన 
ధ్వనించబడుతున్నది. 


వ. కావున గృహస్థ ధర్మంబ యాదరణీయం; బట్లుంగాక. 77 
తాత్సర్యం: కాబట్టి గృహస్థధర్మం గౌరవించదగింది. అట్లా కాక (తరువాతి పద్యంతో అన్వయం). 


క జతనంబున నరము సం । చితముగ గావించి క్రతువిశేషంబుల దే 
వతలం దృప్తులం జేయమి । యతికిల్టిషకారి యందు రాగమవేదుల్‌. 78 


ప్రతిపదార్థం: జతనంబునన్‌= ప్రయత్నంతో; అర్థము= ధనాన్ని; సంచితముగన్‌= కూడబెట్టేదిగా; కావించి= చేసి; క్రతువిశేషంబులన్‌= 
యజ్ఞవిశేషాలతో; దేవతలన్‌= దేవతలను; తృప్తలన్‌+చేయమి= సంతృస్తులుగా చేయకుండా ఉండటం; అతికిల్చిషకారి= మిక్కిలి 
పాపహేతువని; ఆగమవేదుల్‌= వేదవిద్వాంసులు; అందురు= అంటారు. 


తాత్సర్యం: ప్రయత్నపూర్వకంగా ధనాన్ని కూడబెట్టి విశేషక్రతువులు చేసి దేవతలను తృప్తి చేయకపోతే మిక్కిలి 
పాపం కలుగుతుందని వేదవిదులు అంటారు. 


చ. వినుము! తమోమయం బయిన విశ్వము. దా వెలి(గించు నీశ్వరుం 
డన నొకరుండు; వర్ణతతి నాశ్రమకోటిని వాండు. గాదె చే 
సె; నిఖిల కర్మయోగ సవిశేషత గల్లుటయుం దదీయ క 
ల్పనను; తదాజ్ఞకుం దొల6గం బాడియె శోకము గారణంబుగన్‌. 79 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; తమోమయంబు+అయిన= అంధకారంతో నిండినదయిన; విశ్యమున్‌= జగత్తును; 
ఈశ్వరుండు+అనన్‌+ఒకరుండు= ఈశ్వరు డనే పేరు కలిగిన ఒకడు; తాన్‌+వెలి(గించున్‌= తన ప్రకాశంతో వెలుగు నింపుతాడు; 
వర్షతతిన్‌= వర్ణాలను; ఆ(శ్రమ కోటిని= ఆశ్రమ సమూహాన్ని; వాండు+కాదె+చేసెన్‌= వాడేకదా ఏర్పరిచింది; తదీయ కల్పనను= 
ఆతడి కల్పనచేతనే; నిఖిల కర్మయోగ సవిశేషత= సమస్త కర్మయోగ విశేషభావం; కల్లుటయున్‌= ఏర్పడటం కూడా; తద్‌= అటువంటి 
ఆ ఈశ్వరుడియొక్క; ఆజ్ఞకున్‌= శాసనానికి; శోకము+కారణంబుగన్‌= శోకం కారణంగా; తొల(గన్‌= దూరం కావటం; పాడియె?= 
న్యాయమా? (కాదని భావం). 

తాత్పర్యం: ధర్మరాజా! వినుము. అంధకార బంధురమైన ఈ విశ్వంలో ఈశ్వరుడనే వాడొకడు వెలుగును 
ప్రసాదిస్తాడు. అతడే కదా వర్ల సముదాయాన్నీ, ఆశ్రమకోటినీ ఏర్పరచింది! సమస్త కర్మయోగ విశేషభావం కలగటం 
ఆయన కల్పనయే. శోకం కారణంగా ఆతడి ఆజ్ఞను మీరటం న్యాయమా? (కాదని భావం). 


వ. హింసాదోషంబు గలుగునను శంకకుం బనిలే; దవధరింపుము. 80 
తాత్పర్యం: హింసచేసిన పాపం కలుగుతుందనే అనుమానం పడవలసిన పని లేదు; వినుము. 


క. పరుల వధింపక యెవ్వండు । ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోణ 
బొరయదు పాపము సుగతిక । యరిగిరి వా; రీవు నట్ల యగు టొప్పు నృపా! 81 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! (ధర్మరాజా); పూర్వధరణీ+ఈశులలోన్‌= మున్నున్న రాజులలో; ఏ+వాండు?= ఎవడు?; పరులన్‌= 
శత్రువులను; వధింపక= చంపక; ధర= భూమిని; ఏలెన్‌= పాలించాడో; చెపుమ= తెల్పుము; పాపము= దోషం; పొరయదు= 
(వారికి) కలుగదు; వారు= ఆ పూర్వ చక్రవర్తులు; సుగతికిన్‌+అ= ఉత్తమ గతికే (మోక్షానికే); అరిగిరి= వెళ్ళారు; నీవున్‌= నీవు 
కూడా; అట్టు+అ= ఆ విధంగానే; అగుట= కావటం; ఒప్పున్‌= సబబు. 


తాత్సర్యం: రాజా! పూర్వ చక్రవర్తులలో శత్రువులను చంపకుండా ఎవడు రాజ్యాన్ని పాలించాడో చెప్పుము. వారికి 
పాపం కలుగలేదే! వారు ఉత్తమగతులనే పొందారు. కాబట్టి నీవు కూడా ఆ విధంగా కావటం సముచితం. 


క రక్షప్రజ గోరు నిజయో । గక్షేమార్ధముగ; జన సుఖస్టితి నడపన్‌ 
దక్షు డగు రాజు నడప కు । పేక్షించిన6 బాప మొందదే కురుముఖ్యూ! 82 


ప్రతిపదార్థం: కురుముఖ్యా!= కురు శ్రేష్టుడవైన ధర్మరాజా!; నిజయోగక్షేమ+అర్థముగన్‌= తమ యోగక్షేమాల కొరకు; ప్రజ= ప్రజలు; 
రక్షన్‌= రక్షణను; కోరున్‌= కోరుతూ ఉంటారు; జనసుఖస్థితి= ప్రజలు సుఖంగా జీవించే వ్యవస్థను; నడపన్‌= సాగించటానికి; 
దక్షుండు+అగు= సమర్ధుడైన; రాజు= ప్రభువు; నడపక= నిర్వహించక; ఉపేక్షించినన్‌= నిర్లక్ష్యం చేస్తే, పాపము+ఒందదా?= పాపం 


కలుగదా?. 


తాత్పర్యం: తమ యోగక్షేమాల కొరకు (ప్రజలు రక్షను కోరుతుంటారు. ప్రజలు సుఖంగా ఉండగలిగే వ్యవస్థను 
నడపగలిగిన సమర్జుడైన ప్రభువు దానిని నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉంటే పాపం పొందదా ధర్మరాజా! 


తే. గోవులను ఘోటకంబుల. గుంజరముల । దాసులను బ్రీతి నిమ్మెల్ల ధాన్యములను 
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క। నొసంగు తత్తత్సుపాత్రత్వయుక్త విధుల. 83 


ప్రతిపదార్థం: గోవులను= ఆవులను; ఘోటకంబులన్‌= గుర్రాలను; కుంజరములన్‌= ఏనుగులను; దాసులను= సేవకులను; 
ఎల్లధాన్యములను= అన్ని రకాలైన ధాన్యాలను; (గ్రామములన్‌= ఊళ్ళను (అ(గ్రహారాదులు); మందిరములన్‌= గృహాలను; 
నిష్కములన్‌= బంగారు నాణెములను; పెక్కు= అధిక సంఖ్యలో; తద్‌+తద్‌+సుపా(త్రత్వయుక్త విధులన్‌= దానం చేస్తున్న ఆయా 
వస్తువులను స్వీకరించదగినవారి ఉత్తమ యోగ్యతలతో కూడుకొన్న నియమాలతో; ప్రీతిన్‌= సంతోషంగా; ఇమ్ము= దానమిమ్ము. 
తాత్సర్యం: ఆవులను, గుర్రాలను, ఏనుగులను, సేవకులను, బహుధాన్యాలను, గ్రామాలను, గృహాలను, బంగారు 
నాణెములను, అవి దానం చేయదగిన అర్హత ఉన్నవారికి విధివిధానంగా నీవు దానం చేయుము. 


వ. వీని నన్నింటి రిత్తవో విడిచి పోయెద ననుట నీ యట్టి మహానుభావునకుం దగునే?' యని పలికినం 
దదనంతరంబ సహదేవుం డమ్మహీపతి కిట్లనియె. 84 

ప్రతిపదార్థం: వీనిన్‌= పైన చెప్పిన వాటినన్నింటిని; రిత్త+పో+విడిచి= నిప్రయోజనంగా వదలిపెట్టి; పోయెదన్‌+అనుట= (అడవికి) 
పోతాననటం; నీ+అట్టి= నీ వంటి; మహా+అనుభావునకున్‌= ఉత్తముడికి; తగునే?= యోగ్యమౌతుందా?; అని పలికినన్‌= అని 
మాట్లాడగా; తదనంతరంబు+అ= ఆ తరువాతనే; సహదేవుండు= సహదేవుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు (ధర్మరాజుతో); 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తాత్పర్యం: వీటినన్నింటిని వదలి అడవికి పోతాననటం నీవంటి ఉత్తములకు తగునా? అని పలుకగా ఆ తరువాత 
సహదేవుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 37 


నిశేషం: భీముడు, అర్జునుడు, నకులుడు పలికిన మాటలు ఆయా పాత్రల స్వభావానికి అనుగుణంగా ఉండటం గమనించదగిన 
అంశం. వక్తల మాటల తీరులు వేరైనా వక్తవ్యాంశ తాత్పర్యం ఒక్కటే! 


సీ. “వెలి వెలి వస్తువుల్‌ విడిచెంబో నరుండు గ । ర్మిష్టతం గాదె శరీర యాత్ర 


నడపువా( డది మోక్షణంబు గానేరదు; । శారీర సౌఖ్యసంసక్తి వదలి 
బాహ్యపదార్దముల్‌ పాటించి నిజవంశ । ధర్మముల్‌ వదలక తగ జరింపు 
మమత బంధంబు నిర్మమత మోక్షంబును । జేయు; నింత యెటింగి చేసి రధిప! 


తే. రాజ్యమెలమి మన్వాదు; లరణ్యమునకు । నరిగి నీ వందు వలయు ద్రవ్యముల మీద 
జేయవలదె మమత్వంబు; వేయు నేల? । యదియు సంసార చక్రవాహకము గాదె? 85 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నరుండు= మానవుడు; వెలివెలి వస్తువుల్‌= పైపై పదార్థాలు; విడిచెన్‌+పో= విడిచిపెట్టా 
డనుకొన్నా; శరీరయా(త్ర= జీవితయా(త్ర; కర్మిష్టతన్‌+కాదె= కర్మలయందలి నిష్టతోనే కదా; నడుపువా(డు= సాగించేవాడు; అది= 
ఆ విధం; మోక్షణంబు= మోక్షం (బంధవిముక్తి); కానేరదు= కాజాలదు; శారీర సౌఖ్యసంసక్తి= శరీర సుఖం మీది రక్తి వదలి= 
త్యజించి; బాహ్యపదార్థముల్‌= లౌకిక విషయాలను; పాటిస్తూ= ఆచరిస్తూ; నిజవంశధర్మముల్‌= తన వంశంలో చేయవలసిన 
కర్తవ్యాలను; వదలక= వీడక; తగన్‌= ఒప్పునట్టు; చరింపు= వర్తించుము; మమత= మోహం; బంధంబు= సంసార సంగమును 
కలిగించేది; నిర్మమత= మోహం లేకపోవటం; మోక్షంబును+చేయున్‌= మోక్షాన్ని కలిగిస్తుంది; ఇంత= ఈ తాత్పర్యాన్ని; ఎణీ(గ= 
తెలిసికొని; మను+ఆదులు= మనువు మొదలైనవారు; రాజ్యము= పరిపాలనం; ఎలమిన్‌= ప్రీతితో; చేసిరి= నిర్వహించారు; నీవు= 
నీవు (ధర్మరాజు); అరణ్యమునకున్‌= అడవికి; అరిగి= వెడలి; వలయు (ద్రవ్యముల మీ(దన్‌= కావలసిన వస్తువులమీద; 
మమత్వంబున్‌= మమకారాన్ని; చేయన్‌వలదె?= చేయవద్దా? (పెంచుకొనవద్దా? అని భావం); వేయున్‌+ఏల?= పలుమాట 
లెందుకు?; అదియున్‌= ఆ విధంగా అరణ్యంలో నివసించటం; సంసార చక్రవాహకము+కాదె?= సంసార చక్రపు (చావు పుట్టుకల 
వలయానికి) ఇరుసువంటిది కాదా? 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! మానవుడు పైపై విషయాలను ఎన్ని వదలినా కర్మఠుడై శరీరయా(త్ర సాగిస్తూ ఉంటాడు. 
అది మోక్షం కాజాలదు. శరీరసుఖ ఆసక్తిని మానుకొని బాహ్య విషయాలను పాటిస్తూ స్వీయవంశానుగుణాలైన 
ధర్మాలను విడువకుండా తగునట్టు జీవితాన్ని సాగించుము. మమకారం బంధాన్నీ, నిర్మోహం మోక్షాన్నీ 
కలుగజేస్తాయి. మన్వాదులు దీనిని తెలిపి రాజ్యం చేశారు. నీవు అరణ్యానికి వెడలినా అక్కడ జీవించటానికి కావలసిన 
(ద్రవ్యాలమీద మమత్వాన్ని కలిగి ఉండవలసిందే కదా! వేయిమాట లెందుకు? అదే సంసారచకక్రానికి ఆధారం కదా! 


తే. నీవ చుట్టంబు. బక్కంబు, నీవ చెలియు, । నీవ తల్లియు దండ్రియు, నీవ గురువు, 
నీవ దైవంబు. గావున నా విషాద । భాషణంబులు సైరింపు భరతముఖ్య!. 86 


ప్రతిపదార్థం: భరతముఖ్య!= భరతవంశ (శ్రేష్టుడవైన ధర్మరాజా!; నీవు+అ= నీవే (ధర్మరాజే); చుట్టంబు= బంధువు; పక్కంబు= 
తోడు; నీవ చెలియున్‌= నీవే నెచ్చెలివి; నీవ తల్లియున్‌= నీవే అమ్మవు; తండ్రియున్‌= జనకుడవు; నీవ గురువు= నీవే ఆచార్యుడవు; 
నీవ దైవంబు= నీవే వేల్పువు; కావునన్‌= కాబట్టి; నా విషాద భాషణంబులు= నా కన్నీటి మాటలు; సైరింపు(ము)= మన్నించుము. 
తాత్పర్యం: ఓ భరతవంశశ్రేష్టా! నీవే నా బంధువవు, నీవే నా తోడువు, నీవే నా నెచ్చెలివి, తల్లివి, తండ్రివి, 
గురువవు, దైవానివి. కాబట్టి నా కన్నీటి మాటలను మన్నించుము. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తథ్యము లైనను దలంప న । తథ్యము లైనను సభక్తి తాత్సర్యము వై 
తథ్యంబు6. బొరయకుండ(గ(। బథ్యంబుగ6 గొనుము నాదు పలుకులు కరుణన్‌.” 87 


ప్రతిపదార్థం: నాదు పలుకులు= నా మాటలు; తథ్యములు+ఐనను= సత్యాలైనా; తల(పన్‌= ఆలోచించగా; అతథ్యములు+ఐనను= 
అసత్యాలైనా; సభక్తి తాత్సర్యము= భక్తిభావంతో కూడుకొని ఉన్నవి; వైతథ్యంబున్‌= అసత్యభావాన్ని; పొారయక+ఉండంగన్‌= 
కలుగకుండగా; కరుణన్‌= దయతో; కొనుము= స్వీకరించుము (అంగీకరించుము). 


తాత్సర్యం: నా మాటలు సత్యాలైనా, అసత్యాలైనా భక్తిభావంతో కూడికొని ఉన్నాయి. కాబట్టి వాటికి అసత్యస్వభావం 
కలుగకుండా దయతో అంగీకరించుము'. 


విశేషం: సహదేవుడు భక్తితో ధర్మజుడిని అనునయించే యత్నం చేశాడు. చివరి రెండు పద్యాలు శరణాగత భావాన్ని 

వెలువరిస్తున్నట్టున్నాయి. భక్తుల కోర్కెలను మన్నించే దైవం వాటిలోని సత్యాసత్యాలను పరిగణించడని పలికి సహదేవుడు వేస్తున్న 

ముందుకాళ్ళకు బంధాలు ఈ మాటలు. ధర్మజుడిపై ఆతడికి గల భక్తి అనురక్తి ఇందులోని వ్యంగ్యం. 

వ. అనియె;నిట్లుదమ్ములందటును బోధించు పలుకులు విని ధర్మనందనుం డూరక యుండె; నతనియెడ సవిశేష 
బహుమానయు, నతనిచేత సంతతోపలాలితయు, ధర్మాధర్మ నిదర్శన శీలయు నగు పాంచాలి 
భద్రగజప్రతిమానులైన యప్పవమానతనయ ధనంజయ నకుల సహదేవుల మధ్యంబున యూథపతివోలె 
నున్నయన్నరేంద్రు నల్లన చేరి, 'యేనును నా యెటింగినంత సెప్పెద' నని యనుజ్ఞంగొని యవ్విభు వదనంబున 
నిజ విశాలలోచన రోచులు పరగ వినయం బాననంబున నతిశయిల్ల నిట్లనియె. 88 


ప్రతిపదార్థం: అనియెన్‌= సహదేవు డట్లా పలికాడు; ఇట్టు= ఈ విధంగా, (క్రమంగా; తమ్ములు+అందణును బోధించు 
పలుకులు విని= తమ్ములందరు ప్రబోధిస్తూ చెప్పిన మాటలు విని; ధర్మనందనుండు+ఊరక+ఉండెన్‌= ధర్మరాజు మిన్నక 
ఉన్నాడు; అతని యెడన్‌= ధర్మరాజుపట్ట; సవిశేషబహుమానయున్‌= అతిశయించిన గౌరవమర్యాదలు కలది; అతనిచేతన్‌= 
ధర్మరాజుచేత; సంతత+ఉపలాలితయున్‌= ఎల్లప్పుడూ బుజ్జగించబడుతూ ఉండేది; ధర్మ+అధర్మ నిదర్శన శీలయును+అగు= 
ధర్మాన్నీ అధర్మాన్నీ నిరూపించగల స్వభావం కలది అయిన; పాంచాలి= ద్రౌపది; భద్రగజప్రతిమానులు+ఐన= శ్రేష్టమైన 
ఏనుగులతో సమానులైన; ఆ+పవమాన తనయ ధనంజయ నకుల సహదేవుల మధ్యంబునన్‌= ఆ భీమార్జున నకుల సహదేవుల 
నడుమ; యూథపతివోలెన్‌+ఉన్న= గజరాజువలె ఉన్న; ఆ+నరేం(ద్రున్‌= ఆ రాజును; అల్లన చేరి= మెల్లగా సమీపించి; ఏనును= 
నేను కూడా; నా+ఎటీంగినంత= నా తెలిసినంత; చెప్పెదన్‌= చెప్పుతాను; అని= అని; అనుజ్ఞన్‌+కొని= అనుమతిని తీసికొని; 
ఆ+విభువదనంబునన్‌= ధర్మజుడి ముఖమునందు; నిజవిశాల లోచన రోచులు= తన విశాలమైన కనుచూపుల కాంతులు; 
పరంగన్‌= వ్యాపించగా; వినయంబు= అణకువ; ఆననంబునన్‌= ముఖంలో; అతిశయిల్లన్‌= వికసించగా; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా తమ్ములందరూ బోధించిన మాటలు విని ధర్మరాజు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 
ధర్మరాజుపట్ల అధికమైన గౌరవమర్యాదలు కలదీ, అతడిచేత ఎల్లప్పుడూ లాలించబడుతూ ఉండేదీ, ధర్మాధర్మాలను 
నిరూపించే స్వభావం కలదీ అయిన ద్రౌపది భద్రగజాలతో సమానులైన ఆ భీమార్జున నకుల సహదేవుల నడుమ 
గజయూథపతివోలె నున్న ధర్మరాజును మెల్లగా సమీపించి 'నేను కూడా నా తెలిసినంత చెప్పుతాను” అని అనుమతి 
తీసికొని ధర్మజుడి ముఖంపై తన విశాలనేత్రాల చూపుల వెలుగులు వ్యాపింపచేసి వినయం ముఖాన వికసించగా 
ఇట్టా అన్నది. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 39 


నిశేషం: అలం: ఉపమ. భీమాదులు పలికినప్పటికంటె [ద్రౌపది పలికేటప్పుడు అభినయాన్ని విశేషంగా వర్షించటం తిక్కనగారి 
పాత్రోచిత నాటకీయ ఫణితి. 


ద్రౌపది ధర్మజునకు హితనచనంబుల మనునస్తాపోపశనుంబు సేయుట (సం. 12-14-1) 
సీ. '* శోకాగ్ని దనికిన సొగయు నీ తమ్ముల । నుపపన్న వాక్యామృతోపయుక్తి( 
దేర్పుము; గానలం ద్రిమ్మరునాండు వీ |; రాయాసముల. బడు టవధరించి 


సమయ కాలము సన్నం జని సుయోధను( జంపి | భోగంబులను బహుత్యాగములను 
యాగంబులను సద్విహారముల్‌ సలుపుద । మని యూరడింపవే; యరిగణంబుC 


తే ద్రుంచి రాజ్యంబు సేకొంటి; తొటి(గి పోదు । గాక యని యిప్పు దుడికింప నీకు. దగునె? 
ధర్మమును సత్యమును నుచితంబు నిన్ను(। గడవ నెటింగెడువారలు గలరె యధిప! 89 


ప్రతిపదార్థం: అధిప!= (ప్రభూ! (ధర్మరాజా); శోక+అగ్ని= శోకమనే అగ్ని; తనికినన్‌= సమీపించగా, తాకగా; సొిగయు= చొక్కు; 
నీ తమ్ములన్‌= నీ సోదరులైన భీమాదులను; ఉపపన్న వాక్య+ అమృత+ ఉపయుక్తిన్‌= ఉపపత్తులు కలిగిన వాక్యాలనే అమృతమును 
ఉపయోగించటం వలన; తేర్పుము= తేటపడేటట్టు చేయుము, తేరుకొనేటట్లు చేయుము; కానలన్‌= అరణ్యాలలో; 'త్రిమ్మరునాండు= 
తిరుగాడే సమయంలో; వీరు= భీమాదులు; ఆయాసములన్‌= కష్టాలను; పడుట= పొందటం; అవధరించి= గమనించి; 
సమయకాలము= నియమసమయం; చన్నన్‌= కడచిపోగా; చని= (దండెత్తి)పోయి; సుయోధనున్‌+చంపి= దుర్యోధనుడిని చంపి; 
భోగంబులను= సంపదలను అనుభవించుటలను; బహుత్యాగములను= పలురకాల త్యాగాలను; యాగంబులను= యజ్ఞాలను; 
సత్‌+విహారముల్‌= ఉచితములైన విలాస (క్రీడలతో వేడుకగా తిరుగుటలు; సలుపుదుము+అని= చేద్దామని; ఊరడింపవే?= 
బుజ్జగించలేదా?; అరిగణంబున్‌= శత్రు సమూహాన్ని; (త్రుంచి= చంపి; రాజ్యంబు= ప్రభుత్వాన్ని; చేకొంటి(వి= చేపట్టావు; 
తాజంగిపోదున్‌+కాక!= దానిని వదలిపోతాను సుమా!; అని= అని; ఇప్పుడు= ఈ సమయంలో; ఉడికింపన్‌= తపింపచేయటం, 
ఎదుటివారికి ఉలుకు పుట్టించటం; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); తగునె?= ఉచితమా? (కాదని భావం); ధర్మమును= ధర్మాన్నీ; 
సత్యమును= సత్యాన్నీ; ఉచితంబు= జొచిత్యాన్నీ గురించి; నిన్నున్‌+కడవన్‌= నిన్ను మించేటట్టుగా; ఎణజిణాడువారలు= తెలిసినవారు; 
కలరె?= కలరా?(లేరని భావం). 


తాత్సర్యం: 'ధర్మరాజా! శోకాగ్ని సోకటంవలన బాధపడుతున్న నీ తమ్ములను సోపపత్తికాలైన అనునయ వాక్యాలనే 
అమృత సేచనంతో ఓదార్చుము. అరణ్యవాసంలో వీరు అనేక కష్టాలను అనుభవించటాన్ని తెలిసికొని, 
నియమసమయం ముగిసిపోగా దుర్యోధనుడిని చంపి, భోగాలను, అనేక త్యాగాలను, యజ్ఞాలను, వినోదవిహారాలను 
చేద్దామని వీరిని ఊరడించలేదా!. శత్రువులను సంహరించి రాజ్యాన్ని స్వీకరించావు, ఇప్పుడు “రాజ్యాన్ని త్యజించి 
పోతాను సుమా! అని వీరిని తపింపచేయటం న్యాయమా? ధర్మమును గురించి, సత్యాన్ని గురించి, జొచిత్యాన్ని 
గురించి నిన్ను మించి తెలిసినవా రున్నారా?' (లేరని భావం). 


విశేషం: భీమాదులు ఉప(క్రమించే పద్దతిలోనూ, (ద్రౌపది మొదలు పెట్టే విధంలోనూ కొట్టవచ్చిన మార్పు గమనించతగింది. ఆమె 
“ధర్మాధర్మ నిదర్శన శీలి అని నిరూపితమయ్యేటట్లు మాటలనేర్పు కూర్చబడింది. 


వ. అని ముట్టనాడి, మఖియును. 90 


తాత్సర్యం: అని మర్మం తాకేటట్టుగా (గుండెకు గుచ్చుకొనేటట్టు) మాట్లాడి, (ఇంకా ఇట్లా అన్నది). 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


క.  “పేదమన సగుట ధర్మువు । గాదు నరేంద్రునకు; జగము గావం బ్రోవం 
గాదె నృపు లోకపాలాం । శోదితు.గా. జేసి. బద్మయోని చతురతన్‌. 91 


ప్రతిపదార్థం: నర+ఇంద్రునకున్‌= రాజునకు; పేదమనసు+అగుట= బేల అయిన మనసు కలవాడు కావటం; ధర్మువు+కాదు= 
సహజధర్మం కాదు; పద్మయోని= (బ్రహ్మ; చతురతన్‌= నేర్పుతో; నృపున్‌= క్షత్రియుడిని, రాజును; జగమున్‌= లోకమును; కావన్‌= 
రక్షించటానికి; ప్రోవన్‌= పోషించటానికికాదా?; లోకపాల+అంశ+ఉదితున్‌+కాన్‌= దిక్సాలకుల అంశతో పుట్టినవాడయ్యేటట్లుగా; చేసెన్‌= 
సృష్టించాడు. 

తాత్పర్యం: రాజు ధైర్యస్టైర్య గుణాలను కోల్పోయిన బేల అయిన మనసు కలవాడుగా ఉండటం ధర్మం కాదు. 
(బ్రహ్మ నైపుణ్యంతో రాజును లోకాన్ని రక్షించటానికీ, పోషించటానికీ కదా దిక్సాలకాంశంతో సృష్టించాడు! 


క. నరరూపంబున( బరంగెడు । పరదేవత గాక నృపుండు బాలు6 డయిన న 
ప్పురుషు నెడ నేమి వొమ్మని । తిరిగిన దుర్మతుల( బొందదే కీ డధిపా! 92 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; నృపు(డు= రాజు; నరరూపంబునన్‌= మానవాకారంతో; పరలౌడు= విహరించే; పరదేవత= 
శ్రేష్టమైన దైవం; కాక= కాకుండా; బాలుండు= పసివాడు (అప్రాఢుడని భావం); అయినన్‌= అయితే; ఆ+పురుషుని+ఎడన్‌= 
ఆతడిపట్ట; ఏమి+పొమ్ము+అని= ఏమి లాభమని (జాతీయం) నిర్లక్ష్య భావంతో; తిరిగిన= చరించే, వర్తించే; దుర్మతులన్‌= 
దుర్మార్గులవలన; కీడు= ఆపద; పొందదే?= కలుగదా? (కలుగుతుంది అని భావం). 


తాత్సర్యం: ధర్మరాజా! ప్రభువు మానవాకారంతో నడయాడే పరదైవంవలె కాకుండా బాలుడివలె అ(ప్రాఢుడైతే 
ఆతడిపట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే దుర్మార్గులవలన కీడు తప్పక వాటిల్లుతుంది. 
ఉ. నేరక చేర నొక్కనిన నీటుగ( జేయు. గృశాను( డిద్ధ ధా 

త్రీరమణాగ్ని గాల్లు నతితీవ్రత వంశము నెల్ల; నిట్లుగాం 

గౌరవకోటి దర్ప్వమున( గానక నిన్ను! బరాభవించి దు 

ర్వారభవత్త్సకోప శిఖీ గ్రా(గె; మదిన్‌ వగ పేల దీనికిన్‌. 93 
ప్రతిపదార్థం: కృశానుండు= అగ్ని; నేరక= తెలియక; చేరన్‌= సమీపించగా; ఒక్కనిన= ఒకడిని మాత్రమే; నీణుగన్‌= బూదిగా; 
చేయున్‌= చేస్తాడు; ఇద్ద= ప్రకాశితమైన; ధాత్రీరమణ+అన్నీ= రాజు అనెడి అగ్ని; అతి తీవ్రతన్‌= అత్యంతమైన వేడిమితో 
(పరాక్రమంతో); వంశమును+ఎల్లన్‌= కులాన్నంతా - వెదురు; కాల్చున్‌= కాల్ఫివేస్తుంది; ఇట్టుకాన్‌= ఈ విధంగానే; కౌరవకోటి= 
కౌరవసమూహం; దర్సమునన్‌= గర్వంచేత; కానక= వెనుక ముం దాలోచించక; నిన్నున్‌= నిన్ను (ధర్మరాజును); పరాభవించి= 
అవమానించి; దుర్వార= ఆపుటకు వీలుకాని; భవత్‌+(ప్రకోప శిఖిన్‌= నీ యొక్క (క్రోధమనే అగ్నిలో; క్రాలెన్‌= తగులబడింది; 
దీనికిన్‌= ఈ జరిగిన దానికి; మదిన్‌= హృదయంలో; వగపు= దుఃఖం; ఏల?= ఎందుకు?. 
తాత్పర్యం: లోకంలో అగ్ని దగ్గరకు ఎవరైనా తెలియక సమీపిస్తే అతడి నొక్కడినే అది బూది చేసివేస్తుంది. కాని, 
ప్రకాశవంతుడైన రాజనే అగ్ని అతితీవ్రతతో వంశాన్నే (వెదురు) కాల్చివేస్తుంది. అందువలననే ని న్నా కౌరవులు 
గర్వాతిశయంతో కన్నుమిన్నుగానక అట్లా అవమానించి నీ తిరుగులేని కోపాగ్నిలో దగ్గమై పోయారు. ఈ జరిగిన 
దానికి నీ మనస్సులో దుఃఖ మెందుకు? 


విశేషం: ఇందులో రూపకానుప్రాణితోపమాలంకారం సార్ధకంగా వాడబడింది. “వంశి శబ్దంలో శ్లేషాలంకారం. వంశము= (నానా) 
కులము, వెదురు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 41 


ర 


నృపునందు విధి దండనీతి ప్రతిష్టెంచె. । గావున నపరాధగతి యెజింగి 
దండించు నృపతికి రెండు లోకంబులు€। జేకుజు(; దోషంబు సేయ నుదుట 
నచ్చాత్తి వెడలంగ నడుచు విప్రుని నైన । భూవరుం; డిది మెచ్చు దేవకోటి; 
సభ కేకవస్త రజస్వల యనక నన్‌ । దలవట్టి యీడ్దిన తప్పు( దనదు 


తే. తొడలు సూపిన తప్పును, దుష్ట కష్ట। తర వచనముల. బటిచిన తప్పు, ననుజు 
నందు దుర్యోధనునియందు ననుంగు నందు. । గాంచి దండించి; తిట్టిది కల్మషంబె? 94 

ప్రతిపదార్థం: నృపునందున్‌= రాజునందు; విధి= (బ్రహ్మ; దండనీతి= దుష్టులను శిక్షించే పద్దతి; (ప్రతిష్టించెన్‌= స్థాపన చేశాడు; 
కావునన్‌= కాబట్టి; అపరాధగతి= చేసిన నేరము యొక్క విధమును; ఎటింగి= తెలిసికొని; దండించు= శిక్షించే; నృపతికిన్‌= రాజుకు; 
రెండు లోకంబులున్‌= ఇహపరలోకాలు; చేకుణున్‌= సిద్దిస్తాయి; భూవరుండు= రాజు; దోషంబు+చేయన్‌= పాపంచేస్తే; 
విఫ్రునిన్‌+ఐనన్‌= (బ్రాహ్మణుడిని సైతం; నుదుటన్‌+అచ్చొత్తి= (జాతీయం) ముఖాన ముద్రవేసి, (దొంగలకు వేసే ఒక శిక్ష); 
వెడలంగన్‌ అడుచున్‌= బహిష్కరిస్తాడు; అది= ఆ పనిని; దేవకోటి= దేవతల సమూహం; మెచ్చున్‌= కీర్తిస్తుంది; సభన్‌= (ఆనాటి 
కపట ద్యూత) సభలో; ఏకవ(స్త్ర= ఒకచీర తాల్చిన; రజస్వల= బుతుమతి; అనక+నన్‌= అనిభావించక నన్ను (ద్రౌపదిని); తల+పట్టి= 
జుట్టుపట్టుకొని; ఈడ్చిన తప్పున్‌= లాగిన దోషాన్ని; తనదు తొడలు+చూపిన తప్పునున్‌= (ద్రౌపదిని కూర్చుండుమని సైగ చేస్తూ) 
తొడను చూపించిన దోషాన్ని; దుష్టకష్టతర వచనములన్‌= దుర్మార్గాలు, అమితమైన బాధను కలిగించేవి అయిన మాటలతో; 
పటిచిన తప్పున్‌= పాటుపడజేసిన దోషాన్ని; అనుజునందున్‌= తమ్మునందును (దుర్యోధనుడి తమ్ముడైన దుశ్ళాసనుడి అందు); 
దుర్యోధనుని అందున్‌= సుయోధను నందును; అనుంగునందున్‌= దుర్యోధనుడికి ప్రీతిపాత్రుడైన కర్షుడియందు; కాంచి= చూచి; 
దండించితి(వి)= శిక్షించావు; ఇట్టిది= ఇటువంటిది; కిల్స్చిషంబె?= పాపమా? (కాదని భావం). 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు రాజునందు దండనీతిని ప్రతిష్టించాడు. కాబట్టి అతడు అపరాధం చేసినవారి పద్దతుల 
ననుసరించి అనువుగా దండిస్తే ఇహపరాలూ సిద్దిస్తాయి. తప్పు చేస్తే బ్రాహ్మణుడిని సైతం ముఖంమీద ముద్రకొట్టి 
దేశంనుండి వెడలగొట్టుతాడు. దీనిని దేవతలు మెచ్చుతారు. ఆనాడు ఆ సభలో ఒంటి చీర తాల్చినదానిని, రజస్వలను 
అయిన నన్ను జుట్టుపట్టి ఈద్చిన తప్పు, తన తొడలు చూపిన తప్పు. దుష్టములైన, అత్యంత కష్టములైన మాటలాడి 
పాటుబడజేసిన తప్పు గణించి వరుసగా తమ్ముడైన దుశ్ళాసనుడిని, దుర్యోధనుడిని, అతడి ప్రియమి(్రుడైన కర్గుడిని 
దండించావు; ఇది పాప మెట్టా అవుతుంది? 


క, గరదుని, గృహదాహకు, మం । త్రరహస్య విభేది, వధవిధాయి(, బరసతీ 
హరు, బంధుఘాతి(, బరధన । హరణ పరునిం జంపి పుణ్యుం డగు నృపుం డనఘా! 95 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన పుణ్యాత్ముడా! (ధర్మరాజా); గరదునిన్‌= విషం పెట్టేవాడిని; గృహదాహకున్‌= ఇల్లు 
తగులబెట్టేవాడిని; మంత్రరహస్య విభేదిన్‌= రాజకీయ తంత్రమర్మాలను బయటపెట్టేవాడిని; వధ విధాయిన్‌= వధను విధించేవాడిని; 
పరసతీహరున్‌= ఇతరుల భార్యలను దొంగిలించేవాడిని; బంధుఘాతిన్‌= బందుగులను చంపేవాడిని; పరధనహరణపరునిన్‌= ఇతరుల 
ధనాన్ని దొంగిలించటంలో ఆసక్తి కలవాడిని; చంపి= ప్రాణాలు తీసి; నృపుండు= రాజు; పుణ్యుండు= పుణ్యుడు; అగున్‌= అవుతాడు. 


తాత్పర్యం: విషం పెట్టేవాడినీ, ఇల్లు తగులబెట్టేవాడినీ, రాజకీయ తంత్ర రహస్యాలను బయటపెట్టేవాడినీ, వధను 


విధించే వాడినీ, పరసతులను హరించే వాడినీ, బంధువులను చంపేవాడినీ, ఇతరుల సంపదలు దొంగిలించేవాడినీ 
చంపి రాజు పుణ్యుడౌతాడు ధర్మజా! 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ విశేషణాలన్నీ దుర్యోధనుడికి వర్తించటం గమనించదగిన అంశం. 


క _ దండార్హులైన వారల । దండింపకయున్న( జువ్వె ధాత్రీవిభు నా 

ఖండల సన్నిభు నైనం బ్ర। చండపు( గిల్టిషము వొందు జగతీనాథా! 96 
ప్రతిపదార్థం: జగతీనాథా!= భూనాథా! ధర్మజా!; దండ+అర్హులు+ఐన వారలన్‌= దండింప (శిక్షింప) దగినవారిని; దండింపక+ఉన్నన్‌= 
శిక్షించకుండా ఉంటే; ఆఖండల సన్నిభున్‌+ఐనన్‌= ఇంద్రుడితో సమానమైనవాడైనా; ధాత్రీవిభున్‌= రాజును; ప్రచండము+కిల్సిషము= 
మహాపాపం; పొందున్‌= కలుగుతుంది; చువ్వె!= సుమా! 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! శిక్షించదగిన వారిని శిక్షించక ఉంటే ఇంద్రతుల్యుడైన ప్రభువునకు సైతం మహాపాపం 
కలుగుతుంది సుమా! 


క  పేదలకును సాధులకును । వేదములకు. దాపసులకు వేయేల సమ 
స్తాదిత్యులకును దండమ । కాదె బ్రదుకు జేయు రాజు గావింపంగన్‌. 97 


ప్రతిపదార్థం: రాజు= ప్రభువు; కావింపంగన్‌= వర్తింపజేయగా; దండము+అ= దుష్టులను శిక్షించటమే; పేదలకును= బీదవారికీ; 
సాధులకును= మంచివారికీ; వేదములకున్‌= వేదాలకూ; వేయి+ఏల= పలుమాట లెందుకు?; సమస్త+ఆదిత్యులకున్‌= వేల్పులందరికీ; 
బ్రతుకున్‌+*చేయున్‌+కాదె!= సుఖంగా జీవించేటట్టు చేస్తుంది కదా! (రక్షణ కల్పిస్తుంది కదా అని భావం). 

తాత్పర్యం: రాజు ప్రవర్తింపజేసే దండం పేదలకూ, మంచివారికీ, వేదాలకూ, ఇన్ని మాట లెందుకు? దేవత లందరికి 
కూడా సుఖజీవనాన్ని కలిగించే రక్షగా రూపొందుతుంది కదా! 


వ. కావున. 98 
తాత్సర్యం: కాబట్టి. 
ఆ. ఉచిత దండవృత్తి నుర్వీ ప్రజాభి ర । క్షణము నోపి చేంత గాక రాజ 

వంశజునకు ధర్మువా? భూసురార్దంబు । లైన శమదమాదు లాత్మ నిడుట.” 99 


ప్రతిపదార్థం: ఉచిత దండవృత్తిన్‌= యోగ్యమైన దండ ప్రవృత్తితో; ఉర్వీ 'ప్రజా+అభిరక్షణమును= భూ (ప్రజలను రక్షించటం; 
ఓపి= సామర్థ్యంతో; చేంతగాక= చేయుటకాక; రాజవంశజునకున్‌= రాజవంశంలో పుట్టిన వాడికి; భూసుర+అర్హంబులు+ఐన= 
(బ్రాహ్మణులకు యోగ్యాలైన; శమదమ+ఆదులు= అంతరిం(ద్రియ, బహిరిం(ద్రియ ని[గ్రహాదులను; ఆత్మన్‌+ఇడుట= మనస్సులో 
ఉంచుకొనటం; ధర్మువా?= ధర్మమా? (కాదని భావం). 


తాత్సర్యం: పాపాత్ములను సముచితంగా శిక్షించే ప్రవృత్తి కలిగి, భూప్రజలను రక్షించే బాధ్యతను సామర్థ్యంతో 
చేయటంకాక రాజవంశజులు (బ్రాహ్మణు లనుసరించే అంతరిం(ద్రియ బహిరిం(ద్రియ నిగ్రహాదులను మనసునందు 
పోషించటం ధర్మమా?” (ధర్మం కాదని భావం). 


వ. అని యంత నిలువక చనవు మెటిసి మేలంపు( జందంబున. 100 


ప్రతిదార్థం: అని= అని మాట్లాడి; అంతన్‌+నిలువక= అంతటితో ఆగక; చనవు మెజసి= అనురాగం ఒలుకబోసి (ఎంతో సన్నిహిత 
భావం వెలుగొందేటట్లు మెలగి); మేలపు( జందంబునన్‌= (మేలము+చందంబునన్‌)= పరిహాసమాడుతున్నట్టు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 43 


తాత్సర్యం: ఈ మాటలు పలికి, అంతటితో ఆగకుండా, బాగా చనవు తీసికొని పరిహాసమాడుతున్నట్టు (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఉ. _ వైదిక ధర్మచారి జనవత్సల! నీ మది. బట్టుకొన్న యు 

న్మాదము హీనమానవు మనంబున బుట్టిన వెట్టివోలె న 

స్యాదుల( దీర్టు టొప్పదు; నిజానుజ వర్గము మీ(ద( గల్లున 

త్యాదర సాంద్రసార కరుణామృత మాన౦గ నిమ్ము నెమదిన్‌.' 101 
ప్రతిపదార్థం: వైదిక ధర్మచారి జనకవత్సల!= వైదిక ధర్మాలను ఆచరించే ప్రజలయందు దయాభావం కలవాడా! ధర్మరాజా!; 
నీ మదిన్‌= నీ మనస్సు; పట్టుకొన్న= ఆవహించిన; ఉత్‌+మాదము= పిచ్చి; హీనమానవు మనంబునన్‌= నీచుడైన మనిషియొక్క 
మనస్సులో; పుట్టిన= కలిగిన; వెట్టి పోలెన్‌= పిచ్చివలె; నస్యాదులన్‌= నస్యము మొదలైన వాటితో(పొడుములు పీల్చటం వలన); 
తీర్చుట= పోగొట్టటం, తీర్చటం; ఒప్పదు= తగదు; నెజ+మదిన్‌= నిండు మనస్సుతో; నిజ+అనుజవర్గము మీందన్‌= నీ సోదర 
బృందం మీద; కల్లు+అతి+ఆదర= కలిగి ఉండే మిక్కిలి మర్యాద వలన; సాంద్ర= దట్టమైన; సార, కరుణా+అమృతము= చిక్కని 
దయ అనెడి అమృతం; ఆనంగన్‌+ఇమ్ము= ఆస్వాదించేటట్టు చేయుము. 
తాత్పర్యం: “ వైదికధర్మాలను ఆచరించే జనులపై (ప్రేమకల ధర్మరాజా! నీ మనస్సున ఆవహించిన పిచ్చి సామాన్య 
మానవుడి మనస్సులో కలిగిన పిచ్చివలె పొడుములు పీల్చటం మొదలైన వాటివలన పోగొట్టటం సాధ్యంకాదు. నీ నిండు 
మనస్సును (మనసారా) నీ తమ్ముళ్ళపై ఉన్న అధికమైన చిక్కని దయ అనే అమృతాన్ని (త్రాగనిమ్ము'. (నీకు కలిగిన 
పిచ్చికి మందు సోదర(ప్రేమే అని భావం). 


విశేషం: అలం: ఉపమ. నస్యాదుల్ని పీల్పించి వెర్రిని కుదర్చటం లోక విదితమే! 
వ. అని పలికి యిట్లనియె. 102 
తాత్సర్యం: అని చెప్పి, (ద్రౌపది) మరల ఇట్లా అన్నది. 


క *“నాయట్లు వడిన యంగన । లేయెడలం గలరె? యిట్టి యేనును ధర్మా 
పాయము నీకగు, నను వెజం। బాయన గృహధర్మవృత్తి. బౌరవముఖ్యా!' 103 


ప్రతిపదార్థం: పౌరవ ముఖ్యా!= పురువంశంలో పుట్టిన వారిలో (శ్రేష్టుడా! ధర్మరాజా!; నా+అట్టు= నా వలె; పడిన= అగచాట్లు 
పడ్డ; అంగనలు= స్రీలు; ఏ+ఎడలన్‌= ఎక్కడకూడా; కలరు+ఎ?= ఉన్నారా? (లేరని భావం); ఇట్టి= ఇటువంటి; ఏనును= నేను 
కూడా; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); ధర్మ+అపాయము= ధర్మహాని; అగున్‌= జొతుంది; అను= అనే; వెజన్‌= భయంతో; గృహధర్మ 
వృత్తిన్‌= కుటుంబ ధర్మాన్ని నిర్వహించే స్వభావాన్ని; పాయను+అ= వదలిపెట్టను. 

తాత్పర్యం: “ధర్మరాజా! నా వలె కష్టాలు పడిన వనితలు ఎక్కడైనా ఉన్నారా? ఇటువంటి సను ని కెక్కడ ధర్మలోపం 
కలుగుతుందో అనే భయంతో గృహస్థ ధర్మపద్దతిని వీడకుండా ఉన్నాను”. 

వ. అని వెండియు. 104 


తాత్సర్యం: అని మరల (ఇట్లా అన్నది). 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “కౌరవులు దమదురితమున. । దా రిరిసిరి; కల్మషంబు దానం గలదె? భూ 
భారము వహింపు, బహుయ । జ్ఞారంభణ మాచరింపు మఖిలహితముగన్‌. 105 


ప్రతిపదార్థం: కౌరవులు= దుర్యోధనాదులు; తమ, దురితమునన్‌= తాము చేసికొన్న పాపంవలన; తారు= తాము; ఎరిసిరి= నించారు; 
దానన్‌= దానివలన (వారి కర శంవలన వారు చనిపోయినందు వలన); కల శషంబు= పాపం; కలదె?= (నీకు) కలుగుతుందా? (కలుగదని 
భావం); భూభారము= రాజ్యభారాన్ని (పరిపాలన బాధ్యతలను; వహింపు(ము)= పూనుము; అఖిల, హితముగన్‌= అందరికీ మేలు 
జరిగేటట్టుగా (లోక కల్యాణం కొరకు); యజ్ఞ+ఆరంభణము= యజ్ఞాలు మొదలు పెట్టి; ఆచరింపుము= చేయుము. 


తాత్పర్యం: కౌరవులు తమ పాపం పండి తాము నళించారు. వారి చావునకు వారే కారకులైనప్పుడు నీకు పాపం 


ఎట్టా కలుగుతుంది? కాబట్టి విచారం మాని, రాజ్యపరిపాలనాన్ని చేపట్టుము; సర్వలోక కల్యాణం కలిగేటట్టు అనేక 
యజ్ఞాలను ఆరంభించి నిర్వహించుము. 


క. సురగురుండును శుక్రుండును । బరిపాటిగ దండనీతి. బలికిరి దానం 
బరిణతుండవు; నీ వనుజులు । పరికరముగ నడపు ధర్మభాసుర! దానిన్‌.” 106 


ప్రతిపదార్థం: ధర్మభాసుర!= ధర్మాచరణంచేత ప్రకాశించేవాడా! ధర్మరాజా!; సురగురుండును= దేవతలకు గురువైన బృహస్పతీ; 
శుక్రుండును - (రాక్షస గురువైన) శుక్రాచార్యుడూ; దండనీతిన్‌= యుద్దంలో పాటించవలసిన రాజనీతిని గురించి; పరిపాటిగన్‌= 
క్రమంగా; పలికిరి= చెప్పి ఉన్నారు; దానన్‌= ఆ రాజనీతిలో; పరిణతుండవు= పండితుడవు (మంచి అనుభవమున్నవాడవు); దానిన్‌= 
ఆ రాజనీతిని; నీవు= (ధర్మరాజా!); అనుజులు= తమ్ములు (భీమాదులు); పరికరముగన్‌= సాధనంగా, ఉపకరణంగా; నడపు(ము)= 
సాగించుము. 

తాత్పర్యం: ధర్మరాజా! బృహస్పతీ, శుక్రాచార్యుడూ యుద్దనీతిని ప్రచురంగా తెలియచెప్పారు. ఆ నీతిలో నీవు 
మంచి అనుభవజ్ఞుడవు. దానిని నీ తమ్ములను ఉపకరణాలుగా చేసికొని ఆచరణలో పెట్టుము”. 


వ. అనినం బాంచాలితో మజుమాట లాడక యూరకయున్న యన్నరేంద్రునకు నింద్రనందనుం 
డిట్లనియె. 107 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలితోన్‌= (ద్రౌపదితో; మజు మాటలు+ఆడక= సమాధానపు మాటలు పలుకకుండా; 
ఊరక+ఉన్న= మిన్నకున్న; ఆ+నర+ఇంద్రునకున్‌= ఆ రాజుకు - ధర్మరాజుతో; ఇంద్రతనయుండు= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అని పాంచాలి అనగా, ఆమెతో మారుపలుక కుండా ధర్మరాజు మిన్నకున్నాడు. అప్పుడు ఆయనతో 
అర్జునుడు ఇట్టా అన్నాడు. 
సీ. '*దక్షుండై భూపతి దండనీతి నయింప । కున్న సన్నాసులు నుత్పథ ప్ర 
వర్తను లగుదురు; వావిరి నన్యోన్య । ధనధాన్య పశుభూమి దారహరణ 
మాచరింతురు జను; లప్పాప మవ్విభు । నొందు; దండము హింసయుగ దలంప 
వలదు; దుర్వృత్తుల వధియించు రుద్రుని । గోవిందు వాసవు గుహునిం జూడు; 


తే. మామహాత్ములు దక్కునున్మార్ల చరుల । దండితుల( జేంత వినమె! యధర్మ మడంగు; 
ధర్మ మెసంగు దండమున నర్దంబు6 గామ । మును నదూప్యంబులై సిద్ది. బొందు నధిప! 108 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 45 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! (ధర్మరాజా!); భూపతి= రాజ్యాన్ని పాలించే రాజు; దక్షుండు+ఐ= సమర్గుడై; దండనీతి= యుద్దనీతిని; 
నయింపక+ఉన్నన్‌= ఆచరించకపోతే (నడిపించకపోతే); సత్‌+న్యాసులున్‌= సన్యాసాశ్రమం తీసికొన్న వారుకూడా; ఉత్‌+పథ, 
ప్రవర్తనులు= గర్వమార్గంలో నడిచేవారు; అగుదురు= బౌతారు; జనులు= (ప్రజలు; వావిరిన్‌= అధికంగా; అన్యోన్య, ధన, ధాన్య, 
పశు, భూమి, దార హరణము= ఒకరి ధనాన్ని, పంటలను, పశువులను, భూమిని, భార్యను మరొకరు దొంగిలించటం; ఆచరింతురు= 
చేస్తారు; ఆ+పాపము= ఆ విధంగా ప్రజలుచేసే పాపం; ఆ+విభున్‌= ఆ రాజును; ఒందున్‌= పొందుతుంది; దండము= యుద్దం 
చేయటం - దండోపాయం; హింసయు(గన్‌= హింసగా; తలంపన్‌వలదు= భావించవద్దు; దుః+వృత్తులన్‌= దుర్మార్గులను; 
వధియించు= చంపే; రుద్రునిన్‌= రుద్రుడిని; గోవిందున్‌= విష్ణువును; వాసవున్‌= ఇంద్రుడిని; గుహునిన్‌= కుమార స్వామిని; 
చూడుము= కనుగొనుము; ఆ+మహాత్ములు= ఆ గొప్పవారు; తక్కున్‌= మిగిలిన; ఉత్‌+మార్గచరులన్‌= చెడునడవడికతో మెలగే 
వారిని; దండితులన్‌+చే(త= శిక్షింపబడిన వారినిగా చేయటం; వినము+ఎ?= విని ఉండలేదా?; దండమునన్‌= దండంచేత; 
అధర్మము= అన్యాయం; అడంగున్‌= నశించిపోతుంది; ధర్మము+ఎసయగున్‌= ధర్మం అతిశయిస్తుంది; అర్ధంబున్‌= ధనసంపాదన 
రూపమైన అర్హ పురుషార్థం; కామమును= కామపురుషార్థం; అదూష్యంబులు+ఐ= నిందలేనివై; సిద్దిన్‌+పొందున్‌= ఫలితాన్ని 
పొందుతాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! పాలకుడు సమర్దుడై దండనీతిని పాటించకపోతే సన్యాసులు కూడా అ(క్రమమార్గాలను 
అనుసరిస్తారు. ప్రజలు ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని, పశువులను, భూమిని, భార్యలను మరొకరు అపహరిస్తారు. 
వాటివలన కలిగే పాపం ఆ రాజుకు చెందుతుంది. దండనీతిని హింసగా భావించవద్దు. రుద్రుడు, విష్ణువు, ఇంద్రుడు, 
గుహుడు మొదలైనవారిని చూడుము - ఎట్లా అవినయ (ప్రవృత్తులైనవారిని దండిస్తారో? ఆ మహాత్ములు ఆ విధంగా 


మిగిలిన దుర్మార్గులను దండించటం చేతనే ఆయా గౌరవాలను పొందుతున్నారు. దండనీతివలన అధర్మం 
అణగారుతుంది. ధర్మం వర్ణిల్లుతుంది. అర్థకామాలు నిందలపాలు కాకుండా ఫలవంతా లౌతాయి. 


వ. దండంబున సకల జన శ్రీరక్షణంబు సేయంబూనిన భూనాథునక యేల యోగ్యహింసకుం దొలంగ నెట్టివారికి 
వశంబుగా; దవధరింపుము. 109 


ప్రతిపదార్థం: దండంబునన్‌= దండనీతిచేత; సకల, జన, శ్రీ, రక్షణంబు= ప్రజలందరి సంపదను కాపాడటం; చేయన్‌+పూనిన= 
చేయటానికి పూనుకొన్న; భూనాథునకున్‌+అ= రాజునకు మాత్రమే; ఏల?= ఎందుకు? (రాజుకు మాత్రమే కాదని భావం); 
యోగ్యహింసకున్‌= ఉచితమైన హింసనుండి; తొలంగన్‌= (ప్రక్కకు పోవటానికి; ఎట్టివారికిన్‌= ఎటువంటి వారికైనా సరే; వశంబు, 
కాదు= వీలుకాదు; అవధరింపుము= (దానికి సమాధానం నేను చెప్పుతాను) వినుము. 


తాత్సర్యం: దండనీతి నాశ్రయించి ప్రజలందరి సంపదను రక్షించే రాజుకే కాదు ఉచితమైన హింసనుండి 
తప్పించుకొనటానికి ఎవరికైనా వీలుండదు. ఎందువలన అంటే నేను చెప్పుతాను వినుము. 


ఉ. కాయల. బండ్ల నీళులను గల్ల్గవె సూక్షపు జంతువుల్‌? మునుల్‌ 
సేయరె హింస వాని? నుపజీవిత( ద్రవ్వరె కందమూలముల్‌? 
నీ యెడం జూడు! ప్రాణములు నిల్వంగ నేర వహింస నేరికిన్‌; 
వేయును నేల? భక్ష్యముగ వేధ విధింపండె ప్రాణి బ్రాణికిన్‌? 110 


ప్రతిపదార్థం: సూక్ష్మపు జంతువుల్‌= (నులి) చిన్న పురుగులు సూక్ష్మజీవులు; కాయలన్‌= చెట్ల కాయలలో; పండ్లన్‌= పండ్లలో; 
లను= ఇళ్ళల ; కల్లవే?= ఉండవా? = బుషులు; వానిన= ఆ సూక్ష్మ! అను; బవాంస, ర?= చంపరా?; 
నీళులను= నీళ్లలో; కల్లవె?= ఉండవా?; మునుల్‌= నిన్‌: క్నజీవులను; & చేయరె?= చ ? 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


కందమూలముల్‌= కందమూలాలను, దుంపలను; ఉపజీవితన్‌= వాటిమీద వారు ఆధారపడి ఉండటంచేత; (త్రవ్వరె?= వాటిని 
త్రవ్వివేయరా?; నీ+ఎడన్‌= నీ పక్షంలో; చూడు(ము)= గమనించుము; ఏరికిన్‌= ఎవ్వరికీ; అహింసన్‌= హింసచేయకుండా 
ఉండటంచేత; ప్రాణములు= ప్రాణాలు; నిల్వంన్‌ నేరవు= నిలువజాలవు; వేయును+ఏల?= పెక్కుమాట లెందుకు?; వేధ= 
(బ్రహ్మదేవుడు; ప్రాణికిన్‌= ఒక ప్రాణికి; ప్రాణిన్‌= మరొక ప్రాణిని; భక్ష్యముగన్‌= తినదగిన ఆహారంగా; విధింప(డె?= నియమించడా? 
తాత్పర్యం: కాయలలో, పండ్లలో, నీళ్ళలో సూక్ష్మజీవులు పుట్టవా? వాటిని మునులు హింసించరా? వారు కందమూలాలను 
(త్రవ్వి వాటిపై జీవించటం లేదా? ఇక నీ పక్షంలో చూడుము. అహింస పాటించినట్లయితే ఎవరికైనా ప్రాణాలు నిలుస్తాయా? 
ఇంక పలుమాట లెందుకు? (బ్రహ్మదేవుడే ఒకప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా ఏర్పాటు చేయలేదా? 


క, విను! పశుహింసా కృతయా । గ నిరూఢుని ధర్మపరునింగా వేదంబుల్‌ 
గొనియాడెడు సముచిత హిం । సన మరయ నహింస గాన జగతీనాథా! 111 


ప్రతిపదార్థం: జగతీనాథా!= రాజా! ధర్మరాజా!; విను= వినుము; అరయన్‌= పరిశీలించగా; సముచిత, హింసనము= 
యోగ్యమైన హింస; అహింస= అహింసయే; కాన= కాబట్టి; పశు, హింసా, కృత, యాగ, నిరూఢునిన్‌= జంతువులను బలిఇస్తూ 
చేసే యజ్ఞాలను చేయటంలో నిమగ్నుడైనవాడిని; ధర్మపరునిన్‌+కాన్‌= ధర్మాన్ని ఆచరించే వాడిగా; వేదంబుల్‌= వేదాలు; 
కొనియాడెడున్‌= కీర్తిస్తాయి. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. పరిశీలించి చూస్తే యోగ్యమైన హింస అహింసయే జౌతుంది. అందువలననే, 
జంతుబలు లిచ్చే యాగాలను చేసే నిష్టాపరులను వేదాలు ధర్మపరులుగానే కొనియాడుతున్నాయి. 


క. అరివీరుల ఘోరంబగు । దురమున వధియించుటేల దోసం బయ్యెన్‌? 
ధరణీశ! పాండు పాలిత ।; ధరావలయ మాసపడుట దగదే నీకున్‌? 112 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= ప్రభువా! - ధర్మరాజా!; ఘోరంబు+అగు= దారుణమైన; దురమునన్‌= యుద్దంలో; అరివీరులన్‌= 
శత్రువీరులను; వధియించుట= చంపటం; ఏల= ఎట్టా, దోసంబు+అయ్యెన్‌?= తప్పు అయింది?; పాండు, పాలిత, ధరా, వలయము= 
పాండురాజుచేత పాలించబడిన భూ మండలాన్ని; నీకున్‌= నీకు; ఆసపడుట= కోరటం; తగదు+ఏ?= తగదా? న్యాయం కాదా? 


తాత్సర్యం: ధర్మరాజా! భయంకరమైన యుద్దంలో శృతువీరులను చంపటం దోషం ఎట్టా బొతుంది? పాండురాజు 
పాలించిన భూమండలాన్ని నీవు ఆశించటం న్యాయం కాదా? (న్యాయమే అని భావం). 


క. ఇల నీ కైకొన్న తెజింగు | దల(ప(గ ధర్మంబొ కాదొ దైవం బెజు6గున్‌; 
వలవని చింత యుడిగి ధృతి । దలకొని పాలింపు యజ్ఞదక్షుండ వగుచున్‌.” 113 


ప్రతిపదార్థం: ఇలన్‌= ఈ నేలను, రాజ్యాన్ని; నీ+కైకొన్న= నీవు తీసికొన్న; తెజంగు= విధానం; తలయంగన్‌= ఆలోచించగా; ధర్మంబు+ఒ? 
కాదు+ఒ?= న్యాయమో?, అన్యాయమో?; దైవంబు+ఎణుగున్‌= దేవుడికి తెలుసు; వలవని= కూడని; చింత= విచారాన్ని; ఉడిగి= 
మాని; ధృతి= ధైర్యం; తలకొని= వహించి; యజ్ఞదక్షుండవు+అగుచున్‌= యాగాలు చేయటంలో సమర్హుడవాతూ; పాలింపుము= రాజ్యాన్ని 
ఏలుము. 

తాత్పర్యం: ఈ నేలను నీవు గ్రహించిన విధానం ధర్మమో, అధర్మమో ఆ దేవు డెరుగును. కూడని ఈ విచారాన్ని 
మానుకొమ్ము. యజ్ఞాలను నిర్వహిస్తూ సామర్థ్యంతో ధైర్యంతో రాజ్యాన్ని పాలించుము”. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 47 


క, అని పలుకు పార్టు పలుకులు । విని పలుకక యున్న మనుజవిభుదెసం గోపిం 
చిన తన మది వెడం గుడుపుచు । ననిలసుతుం డిట్టు లనియె నాతనితోడన్‌. 114 


ప్రతిపదార్థం: అని పలుకు, పార్టు, పలుకులు= అని అంటున్న అర్జునుడి మాటలు; విని; పలుకక+ఉన్న= మాటాడకుండా ఉన్న; 
మనుజ విభు దెసన్‌= రాజు (ధర్మరాజా) మీద; కోపించిన= కోపపడిన; తనమదిన్‌= తన మనస్సును; వెడంగు+ఉడుపుచున్‌= 
వికారాన్ని పోగొట్టుకుంటూ; అనిలసుతుండు= భీముడు; అతనితోడన్‌= ధర్మరాజుతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అనునయంగా చెప్పిన అర్జునుడి మాటలు విని మాట్లాడకుండా ఉన్న ధర్మరాజు పట్ల 
కోపం తెచ్చుకొన్న తన మనోవికారాన్ని వదలి భీముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
ఉ. “నీవు సమస్త ధర్మ పరినిశ్చయవేదివి; నీ చరిత్ర మే 

మే వసుధేశ! వంక యని మెచ్చక చక్కంగం జేయువార మే 

నీ వచన ప్రపంచముల కింక జొరం జొర నంచు నుండియున్‌ 

వావిరి( జెప్పంగా వలసె వాలిన దుఃఖము దాల్ని. గ్రాంచినన్‌. 115 
ప్రతిపదార్థం: వసుధా+-ఈశ= భూమిపతీ! ధర్మరాజా!; నీవు; సమస్త ధర్మ= అన్ని ధర్మాలను; పరినిశ్చయ= పూర్తిగా (చక్కగా, 
సరిగా) నిర్దారించటంలో; వేదివి= పండితుడవు; ఏమే= మేమా; నీ చరిత్రము= నీ నడవడికను; వంక+అని= నెపం (కారణం) 
అని, లోపమని; మెచ్చక= మెచ్చుకొనక; చక్క(గన్‌= ముక్కు సూటిగా; చేయువారము?= చేయగలిగినవారము (కామని భావం); 
ఏను= నేను; ఈ వచన ప్రపంచములకున్‌= ఈ వాక్యసమూహాలకు; ఇంకన్‌= ఇటుపైన; చొరన్‌+-చొరన్‌= ప్రవేశింపనే (ప్రవేశింపను; 
అంచున్‌+ఉండియున్‌= అంటూ ఉండి కూడా; వాలిన దుఃఖము= పైన కమ్మిన శోకం (బాధ); తాల్మిన్‌= ఓర్పును; (క్రాచినన్‌= 
మరుగుపెట్టగా; వావిరిన్‌= (క్రమంగా, నెమ్మదిగా; చెప్పంగాన్‌+వలసెన్‌= చెప్పవలసి వచ్చింది. (మాటాడక తప్పలేదని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! నీవు అన్నిధర్మాలూ సంపూర్ణంగా నిర్దారించటం తెలిసినవాడవు. మేమా, నీ చరిత్రకు 
వంకపెట్టి చక్కబెట్టేవాళ్ళం! నేను (భీముడు) నీ మాటల విస్తారంలో ఇంక జోక్యం కలగజేసికొనగూడదని ఉండి 
కూడా, అమితమైన దుఃఖం నా ఓర్పును నశింపజేయటంవలన చెప్పవలసి వచ్చింది. 
వ. అవధరింపుము. 116 
తాత్పర్యం: వినుము. 
క. ఒడ(గూడిన సామ్రాజ్యము । నడలున దిగ ద్రావి చనిన నఖిల జనులు నిన్‌ 

గడు6 బేదమనసువా? డని । చెడనాడుదు రనిన, మము నిసీయను టరుదే! 117 


ప్రతిపదార్థం: ఒడంగూడిన= సమకూరిన; సామ్రాజ్యము= విశాలమైన రాజ్యం; అడలునన్‌= భయంతో; దిగన్‌+త్రావి= దిగవిడిచి, 
వదలి; చనినన్‌= పోతే; నిఖిలజనులు= ప్రజలందరూ; నిన్‌= నిన్ను; కడున్‌+పేదమనసువా(డు+అని= మిక్కిలి పిరికి మనసు 
కలవాడని; చెడన్‌+ఆడుదురు= తిట్టుతారు; అనినన్‌= అనగా; మమున్‌= మమ్ములను; ఇసీ!= ఛీ! అని; అనుట= అనటం; 
అరుదే?= అరుదా? ఆశ్చర్యమా? 


తాత్పర్యం: లభ్యమైన సామ్రాజ్యాన్ని భయంతో వదలి వెళ్ళినటైతే, ప్రజలంతా నిన్ను పిరికివాడని చులకనగా 
మాట్లాడతారు. అటువంటప్పుడు మమ్ములను ఛీత్కరించటంలో ఆశ్చర్యం ఉండదు. 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. కపటద్యూతమునం బరాభవము రాగా సూనృతం బూంది భూ 
మిప! మమ్ముం జులుకంగ జేసి నిను బేర్మిం బాపికొంచున్‌ దురం 
తపు దుజుంబుల కోర్డి పోయి; తది యుద్ధక్రీడ నప్పాపక 
ర్మపు జాతిం దెగటార( జేయగ? బ్రకీర్యం బయ్యె లోకంబులన్‌. 118 


ప్రతిపదార్థం: భూమిప! రాజా! ధర్మరాజా! కపట ద్యూతమునన్‌= వంచనతో కూడిన జూదంలో; పరాభవము= అవమానం; 
రాయగాన్‌= కలుగగా; సూనృతంబు= పుణ్యాన్ని, సత్యాన్ని; ఊంది= ఊతగా తీసికొని; మము శన్‌= మమ్ములను; చులుకంగన్‌+చేసి= 
తేలికపరిచి; నినున్‌= నిన్ను; పేర్మిన్‌= (ప్రీతితో, గొప్పతనం నుండి; పాపికొంచున్‌= దూరం చేసికొంటూ; దురంతపు(ము)= 
భరించరాని; దుఃఖంబులకున్‌= కష్టాలకు; ఓర్చి= సహించి; పోయితి(ఏ)= వెళ్ళావు; అది= ఆ విధంగా కష్టాలకు ఓర్వటం; 
యుద్ద క్రీడన్‌= యుద్దమనే ఆటలో; ఆ+పాపకర్మపు జాతిన్‌= ఆ పాపిష్టి వర్గాన్ని (కౌరవ సమూహాన్ని); తెగటారన్‌+చేయయగన్‌= 
చంపటంచేత; లోకంబులన్‌= లోకాలలో; |ప్రకీర్యంబు+అయ్యెన్‌= గొప్పగా కీర్తించదగినదైనది. 


తాత్సర్యం: ధర్మరాజా! మాయాద్యూతంలో ఓడిపోవటం వలన అవమానాల పాలు కాగా, సత్యాన్ని అవలంబించి 
గ్రహించి, మమ్ములను చులకన చేసి, నీ ఘనతను వదలుకొని, భరించలేని కష్టాలను సహించావు, యుద్ద క్రీడలో 
దుష్కర్మలు చేసినవారిని చంపటంతో, నీ సత్యనిరతి అన్ని లోకాలలో కీర్తించ దగినదయింది. 


వ. దుర్జ్హయులగువిరోధుల నిర్ణించి యుపార్టించిన పృథివీ ప్రముఖ పదార్థంబులు నిరర్ధకంబులు సేసివనంబునకుం 
జను చులుక(దనం బేమిటం బాపికొనువాండ? వట్లుం గాక. 119 


ప్రతిపదార్థం: దుర్ద్ణయులు+అగు= జయించ సాధ్యంకానివారైన; విరోధులన్‌= శత్రువులను; నిర్జించి= జయించి; ఉపార్టించిన= 
సంపాదించిన; పృథివీ, ప్రముఖ, పదార్థంబులు= భూమి (రాజ్యం) మొదలైన వస్తువులను; నిరర్ధకంబులు చేసి= పనికిమాలిన వాటినిగా 
చేసి; వనంబునకున్‌= అరణ్యానికి; చను= వెళ్ళే; చులుకందనంబు= తేలికతనం; ఏమిటన్‌= దేనితో; పాపికొనువాండవు?= 
పోగొట్టుకొంటావు?; అట్టున్‌+కాక= అట్లా కాకుండా, అంతే కాకుండా. 


తాత్సర్యం: అసాధ్యులైన శత్రువులను జయించి సంపాదించిన సామ్రాజ్యం మొదలైన పదార్థాల నన్నింటినీ 
పనికిమాలిన వాటినిగా చేసి అరణ్యానికి (వెళ్ళటం అని భావించే) చులుకనతనాన్ని ఏ విధంగా పోగొట్టుకొంటావు? 
అంతేకాక. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, ఆ సభలోం బడినట్టి బన్నంబును, | నడవుల. దిరిగెడు నవుడు దుష్ట 
దైత్యులచేత సైంధవునిచే నొఅపులం । బడ్డ విషాదంబు( బరమ దైన్య 
మున కోరి కొలిచి మాత్వ్వుని పాల నున్న। దుఖంబును, ద్రోహుల6 గనుపుగొట్టి 
వెలువరించెద నని తలంచి కృష్ణుని నిశ్చ । యంబూంది ధర్మంబ యగుట? దెలిసి 


తే. రణ మొనర్షితి; నిను ధార్తరాష్తు లొండె । నీవు వారల నొందెను జావ( జూడ 
వలయు టప్పు డెటుంగవే వసుమతీశ! । యిప్పు డడలుట నింద్యంబ; యింత నిజము. 120 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమికి ప్రభువైనవాడా! ధర్మరాజా! ఆ+సభలోన్‌= అలనాటి (మాయాద్యూత) సభలో; 
పడినట్టి= పొందిన; బన్నంబును= అవమానమున్నూ; అడవులన్‌= అరణ్యాలలో; తిరిగెడు+అపుడు= తిరిగేటప్పుడు; దుష్టదైత్యుల 
చేతన్‌= దుర్మార్గులైన రాక్షసుల వలన; సైంధవునిచేన్‌= సైంధవుడివలన; ఒజపులన్‌+పడ్డ= ఇబ్బందులు పడిన; విషాదంబున్‌= 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 49 


దుఃఖాన్నీ; పరమ, దైన్యమునకున్‌+ఓర్చి= మిక్కిలి తక్కువతనానికి సహించి; కొలిచి= సేవించి; మాత్స్యుని పాలన్‌+ఉన్న= 
మత్య్ఫ్యదే శానికి రాజైన విరాటుడి వద్ద (కొలువులో) ఉన్నప్పటి; దుఃఖంబును= బాధనూ; ద్రోహులన్‌= మనకు కీడుచేసిన 
(కౌరవులను) వారిని; కనుపు+కొట్టి= ఖండించి, సంహరించి; వెలువరించెదన్‌+అని= తొలగించి వేస్తానని; తలంచి= అనుకొని; 
కృష్ణుని, నిశ్చయంబు+ఊంది= శ్రీకృష్ణుడి నిర్ణయాన్ని ఆధారంగా చేసికొని; ధర్మంబు+అ= న్యాయమే; అగుటన్‌= అయి 
ఉండటాన్ని; తెలిసి= (గ్రహించి; రణము= యుద్దాన్ని; ఒనర్చితి(వి)= చేశావు; నినున్‌= నిన్ను (ధర్మరాజును); ధార్తరాష్రులు+ఒండెన్‌= 
కౌరవులు కాని; నీవు= (ధర్మరాజు); వారలన్‌+ఒండెన్‌= కౌరవులను గాని; చావన్‌+చూడన్‌వలయుట= చావగా తప్పక చూడాలని 
అనుకొనటం; అప్పుడు= ఆ యుద్దం మొదలు పెట్టేటప్పుడు; ఎఖుంగవు+ఏ?= ఎరుగవా? (తెలియదా?); ఇప్పుడు= ఈ 
సమయంలో; (ఇంత జరిగిన తరువాత); అడలుట= దుఃఖించటం; నింద్యంబు+అ= నిందించదగిందే; ఇంత= ఇది మాత్రం; 
నిజము= సత్యం. 


తాత్పర్యం: ఆనాటి కౌరవసభలో పడిన కష్టం, అరణ్యాలలో తిరిగే సమయంలో, దుర్మార్గులైన రాక్షసులు, సైంధవుడు 
పెట్టిన బాధలవలన కలిగిన దుఃఖం, మిక్కిలి హీనత్వాన్ని ఓర్చుకొని మత్స్యదేశపు రాజైన విరటుడి కొలువులో 
ఉన్నప్పటి శోకం, తమకు కీడుచేసిన కౌరవులను సంహరించి పోగొట్టాలని అనుకొని, కృష్ణుడి నిర్ణయాన్ని అవలంబించి, 
అది ధర్మమే కావటం తెలిసి యుద్దం చేశావు. నిన్ను కౌరవులో, నీవు కౌరవులనో చంపటం తప్పదన్న సంగతి 
నికప్పుడు తెలియదా? ఇప్పుడు దుఃఖించటం నింద్యం. ఇది నిజం. 


క _ పను లేము సేయంగా దు । ర్హనులం జెబుచుచును, సాధుజనుల మనుచుచున్‌ 
జననాథ! మహాయజ్ఞము । లొనర్జుచును, వెలయు కురు కులోత్తంసమవై'. 121 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా! ధర్మరాజా!; ఏము= మేము (భీమాదులు); పనులు= చేయవలసిన పనులు; చేయంగాన్‌= చేస్తూ 
ఉండగా; దుర్దనులన్‌= దుర్మార్గులను; చెబుచుచును= నశింపచేస్తూ; సాధుజనులను= మంచివారిని; మనుచుచున్‌= రక్షిస్తూ; 
మహాయజ్ఞములు+ఒనర్చుచును= గొప్ప గొప్ప యజ్ఞాలుచేస్తూ; కురుకుల ఉత్తంసమవు+ఐ= కురువంశంలో శ్రేష్టుడవై; వెలయు(ము)= 
ప్రకాశించుము. 


తాత్సర్యం: ధర్మరాజా! మేమందరమూ నీవు చెప్పిన పనులను చేస్తూ ఉండగా, నీవు దుర్మార్గులను చెండాడుతూ, 
మంచివారిని రక్షిస్తూ గొప్ప గొప్ప యాగాలను చేస్తూ కురువంశంలో శ్రేష్టుడవై ప్రకాశించుము”. 

వ. అనిన విని ధర్మృతనయుం డిట్లనియె. 122 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు: 


చ. _*“మదమును రాగమున్‌ భయము మానము లోనగు కిల్టిషంబులన్‌ 
హృదయము. జొన్పి భూజనుల నేలుట మేలని పల్కె; దార్తికా 
స్పదమని రార్యు లామిషముపై తగు; లిమ్మహియెల్ల నేలినం 
దుది నరకం బొకండ; నృపతుల్‌ సుఖులే? యుపశాంతి యొప్పదే! 123 


ప్రతిపదార్థం: మదమును= గర్వమూ; రాగమున్‌= అనురాగమూ, అభిలాషా; భయము= భయమూ, వెరపూ; మానము= అభిమానం, 
అహంకారం; లోన్‌+అగు= మొదలైన; కిల్సిషంబులన్‌= దోషాలలో; హృదయమున్‌+చొన్సి= మనసును ప్రవేశపెట్టి; భూజనులన్‌= 
ప్రజలను; ఏలుట= పాలించటం; మేలు+అని= మంచిదని; పల్కెదు= (నీవు) పలుకుతావు; (కాని) ఆర్యులు= పెద్దలు; 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆమిషముపైన్‌= మాంసంమీది; తగులు= ఆసక్తి; ఆర్తికిన్‌= దుఃఖానికి; ఆస్పదము+అనిరి= చోటైనదని అన్నారు; ఈ+మహి+ఎల్లన్‌= 
ఈ భూమినంతా; ఏలినన్‌= పాలించినప్పటికీ; తుదిన్‌= చివరకు; నరకంబు= నరకం(పొందటం); ఒకండు+అ= ఒక్కటే (మిగిలేది); 
నృపతుల్‌= రాజులు; సుఖులే?= సుఖంగా ఉండగలరా? (కాదని, దుఃఖితులని భావం); ఉపశాంతి= శమనం (అంతరింద్రియ 
నిగ్రహం); ఒప్పుదే?= తగదా? (తగునని భావం). 


తాత్సర్యం: గర్వం, అనురాగం, భయం, అహంకారం అనే దోషాలను మనస్సులో నింపుకొని ప్రజలను పాలించటం 
మేలని నీవు పలుకుతావు. పెద్దలు రాజ్యపాలనం దుఃఖానికి చోటైనదని అంటారు. రాజ్యపాలనమంటే చేప ఎరను 
ఆశించి తగులుకొన్నట్లే అనిపిస్తుంది. ఒకవేళ, ఇవన్నీ పరిగణించకుండా, భూమినంతా పాలించినా చివరకు నరక 
మొక్కటే మిగిలేది. నిజానికి రాజులకు సుఖమెక్కడ ఉన్నది? వారికి శాంతి తగదా? 


తే. కామభోగముల్‌ మేలనం గాదు; వాని । విడిచి చూడుము; పొందెదు విపుల సుఖము; 
కాయలాకులు నీళ్ళును గాలి యనుభ । వించియున్న మునీంద్రులు వెట్టివారె! 124 


ప్రతిపదార్థం: కామభోగముల్‌= కోర్కెలూ, భోగాలూ అనుభవించటాలు; మేలు+అనన్‌+కాదు= మంచివి అనలేము; వానిన్‌= 
ఆ కామభోగాలను; విడిచి= వదలిపెట్టి; చూడుము= గమనించుము; విపుల సుఖము= విస్తారమైన సంతోషాన్ని (అనంతమైన 
ఆనందాన్ని); పొందెదు(వు)= పొందుతావు; కాయలు+ఆకులు= పండ్లు, ఆకుకూరలు; నీళ్ళును= నీటినీ; గాలి= గాలీ; 
అనుభవించి+ఉన్న= తిని జీవించి ఉన్న; ముని+ఇంద్రులు= బుషిశ్రేష్టులు; వెట్టివారె?= పిచ్చివారా? (తెలివి తక్కువవారా?) (కారని 


భావం). 
తాత్సర్యం: కోరికలను తీర్చికొనటం మంచిది అనటానికి వీలులేదు. కామభోగాలను విడిచిపెడితే పొందే అనంతమైన 


ఆనందాన్ని నీవు గమనించుము. కాయలు, ఆకులు, నీళ్ళు, గాలి మాత్రమే తింటూ కలకాలం ఉన్న ముని(శ్రేష్టులు 
పిచ్చివారా? (కాదని భావం). 


క _ దుర్శ్మతు లామిషగత మగు । కర్మము వాటించి బంధకలితు లగుదు; ర 

యూరి గడచి సువిచారులు । నిర్మమతను ముక్తివడయ నేర్తురు వత్సా! 125 
ప్రతిపదార్థం: వత్సా!= చిన్నవాడా! భీమసేనా!; దుర్మతులు= చెడు తలపులు కలవారు; అమిషగతము+అగు= ఎరలో ఉన్న; 
కర్మము= చేసిన కర్మను; పాటించి= అనుసరించి; బంధ, కలితులు+అగుదురు= సంసార బంధాలతో కూడికొన్నవారు జొతారు; 
సువిచారులు= జ్ఞానులు; ఆ+ఊర్మి= కెరటం, కడచి= దాటి; నిర్మమతను= మమకారాలు లేని చిత్త వృత్తితో; ముక్తిన్‌= మోక్షాన్ని; 
పడయన్‌ నేర్తురు= పొందగలుగుతారు. 
తాత్సర్యం: నాయనా! భీమసేనా! చెడ్డవారు శరీర సంబంధమైన తాము చేసిన కర్మల ననుసరించి బంధాలలో ఇరుక్కొన్నవా 
రవుతారు. ఎరుక గలిగినవారు ఆ వికారాలకు లోనుకాక వాటిపై మమకారం లేని వారై ముక్తసంగు లౌతారు. 


విశేషం: ఊర్మి= బంధకారకమైన కోరిక. ఇది ఆరు విధాలు: 1. క్షుత్‌, 2. తృష్ణ 3. శోకం, 4. మోహం, 5. జర, 6. మరణం. 


వ. జనకుని వచనంబులు వినమే! వాని నీకుం జెప్పెద నాకర్ణింపుము. 126 


సతిపదారం: జనకుని= జనకమహారాజు యొక); వచనంబులు= మాటలు; వినము+ఏ?= మనం వినలేదా?; వానిన్‌= ఆ మాటలు; 
e 9 గ్రా 
నీకున్‌= నీకు; చెపెదన్‌= చెపుతాను; ఆకర్తింపుము= వినుము. 

ని Ay |e 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 51 


తాత్సర్యం: జనకుడు (అనే రాజర్షి చెప్పిన మాటలు మనం వినమా? ((ప్రసిద్దే కదా!) వాటిని నీకు చెప్పుతాను 
వినుము. 


ఆ. “ఒకటి దెసను దృష్ట యొలయదు గావున । నేమి యర్థములును లేమి లేదు? 

కాల జొచ్చి మిథిల గాలదు నాకు నం । దొక్కం డైన; నింత నిక్కునంబు.' 127 
ప్రతిపదార్థం: ఒకటి దెసనున్‌= ఒకదానివైపు కూడా; తృష్ణ కోరిక, ఆశ; ఒలయదు= (ప్రసరించదు, పొందదు; కావునన్‌= కాబట్టి; 
ఏమి= ఎటువంటి; అర్థములును= సంపదలు కూడా; లేమి= లేకపోవటం అనేది; లేదు= లేదు; మిథిల= మిథిలానగరం; 
కాలన్‌+చొచ్చెన్‌= తగలబడసాగింది; (అయినా); నాకున్‌= నాకు, నా దృష్టిలో; అందున్‌= ఆ మిథిలలో; ఒక్కండు+ఐనన్‌= ఒక్కటి 
కూడా; కాలదు= తగలబడదు; ఇంత= ఇంతవరకు మాత్రం; నిక్కువంబు= నిజం. 


తాత్పర్యం: 'దేనిమీదా కోరిక కలగదు కాబట్టి ఎటువంటి సంపదా, ప్రయోజనమూ లేకపోవట మనేది లేదు. అంటే 
అన్నీ ఉన్నట్లే ఉంటుంది. మిథిలానగరం తగలబడుతున్నా నా దృష్టిలో మాత్రం అందులో ఏ ఒక్క వస్తువూ 
తగలబడదు. ఇది నిజం”. 
క. అని పలుకు జనకు. దెగడిరె । జను? లుల్లము శాంతి. బొంది సంసారం బొ 

ల్లనివా(డు నింద కర్లుం । డని పలుకుట నీక యొప్పు నధికవిచారా! 128 
ప్రతిపదార్థం: అని, పలుకు= అని చెప్పే; జనకున్‌= జనక మహారాజును; జనులు= (ప్రజలు; తెగడిరె?= నిందించారా?; అధిక 
విచారా!= మిక్కిలి జిజ్ఞాస కలవాడా!(ఆలోచనాపరుడా!); ఉల్లము= మనస్సు; శాంతిన్‌+పొంది= (ప్రశాంతతనుపొంది; 
సంసారంబు+ఒల్లనివాండు= సంసారాన్ని కోరనివాడు; నిందకున్‌= అపకీర్తికి, పాపానికి; అర్హుండు+అని పలుకుట= యోగ్యుడని 
చెప్పటం; నీకున్‌+అ= నీకే; ఒప్పున్‌= తగి ఉన్నది. 
తాత్సర్యం: అని చెప్పిన జనకమహారాజును ప్రజలు కాదన్నారా? నిందించారా? కాబట్టి ఓ ఆలోచనాళీలీ! మనస్సు 
శాంతిని పొంది సంసారబంధాన్ని (త్రెంచుకొన్నవాడు నిందపొందటానికి యోగ్యుడని పలకటం నీకే తగింది. 
తే. వినుము! ప్రజ్ఞాధిరూఢు(డై వనట । దక్కి సంసృతిక్లేశపరుల భూస్టలి( జరించు 

వారి నచలంబుపై నున్నవా(డు । సూచునట్ల చూచుట సూవె నే ర్వమలహృదయ! 129 


ప్రతిపదార్థం: అమలహృదయ!= నిర్మలమైన మనస్సు కలవాడా! భీమసేనా!; వినుము; |ప్రజ్ఞా+అధిరూఢు(డు+ఐ= జ్ఞాని అయి; 
వనట+తక్కి= దుఃఖం వదలి; సంసృతి క్లేశపరులన్‌= సంసార దుఃఖాలలో ఆసక్తి కలవారిని; భూస్టలిన్‌= నేలమీద; చరించు 
వారిన్‌= తిరిగే వారిని; అచలంబుపైన్‌= కొండమీద; ఉన్నవాడు; చూచు+అట్టు+అ= చూచే విధంగానే; చూచుట= చూడటం; 
నేర్పు= తెలివి; చూవె!= సుమా! 

తాత్సర్యం: మంచి మనసుగల భీమసేనా! వినుము. దుఃఖంనుండి దూరమై ప్రజ్ఞావంతుడైన జ్ఞాని సంసార దుఃఖాలలో 
ఆసక్తికలవారిని కొండమీద ఉన్నవాడు నేలమీద తిరుగుతున్నవారిని చూచేటట్టు చూడటమే నేర్పు సుమా! 


జనకున కతని సతితో నైన సంవాదం బర్జునుండు ధర్మజునికి( జెప్పుట (సం. 12-18-1) 


వ. అని పలికి మణి పలుకకున్న యప్పుడమి టేనికిం గవ్వడి యిట్లనియె. 130 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలికి; మజి= మరల; పలుకక+ఉన్న= మాట్టాడకుండా ఉన్న; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుకు, ధర్మరాజుకు; 
కవ్వడి= అర్జునుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని పలికి మరిం కేమీ మాట్లాడకుండా ధర్మరాజు మిన్నకుండగా అర్జునుడు ఆయనతో ఇట్లా అన్నాడు. 


క, ' జననాథ! నీవు సెప్పిన | జనక నృపాలునకు నతివిశదమానస యా 
తని భార్యకు నీ క్రియ న । య్యెను సంవాదంబు; దాని నేర్పడ వినుమా! 131 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా! ధర్మరాజా!; నీవు+చెప్పిన= స్‌ు పేర్కొన్న; జనక నృపాలునకున్‌= జనక మహారాజుకూ; అతి, 
విశద, మానస= మిక్కిలి నిర్మలమైన మనస్సు కలిగిన; అతని, భార్యకున్‌= జనకుడి భార్యకూ; సంవాదంబు= సంభాషణం; ఈ 
క్రియన్‌= ఈ విధంగా; అయ్యెన్‌= అయింది; దానిన్‌= ఆ సంవాదాన్ని; ఏర్పడన్‌= స్పష్టమయ్యేటట్టు; వినుమా!= వినుము! 


తాత్పర్యం: “ధర్మరాజా! నీవు పేర్కొన్న ఆ జనకమహారాజుకు, నిర్మలమైన మనస్సు గల అతడి భార్యకూ నడుమ 
ఈ (క్రింది విధంగా సంవాదం జరిగింది. దానిని తేటపడేటట్టు చెప్పుతాను వినుము. 


వ. అమ్మహీపతి పూజ్యరాజ్యం బొల్లక విడిచి భిక్షావృత్తికి వెడల జూచినం దదీయ భార్య యతని 
కిట్లనియె. 132 


ప్రతిపదార్థం: ఆ+మహీపతి= ఆ రాజు - జనక మహారాజు; పూజ్య, రాజ్యంబు= గౌరవించదగిన రాజ్యాన్ని; ఒల్లక= అంగీకరించక; 
విడిచి= వదలిపెట్టి; భిక్షావృత్తికిన్‌= బిచ్చమెత్తుకొనటానికి; వెడలన్‌+చూచినన్‌= పోబోగా; తదీయ= అతడి; భార్య= ఇల్లాలు; 
అతనికిన్‌= అతడితో (జనకుడితో); ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


తాత్సర్యం: ఆ రాజు గౌరవించదగిన రాజ్యాన్ని గ్రహించకుండా, వదలి బిచ్చమెత్తుకొని బీవించటానికి పూనుకొనగా, 
ఆతడి భార్య అతడితో ఇట్టా అన్నది. 


సీ. “పుడమి యేలుట డిగ్గవిడిచి భిక్షార్థివై । పోయిన నతిథి సంపూజనంబు, 
దేవ తర్పణ పితృదేవతర్పణములు( । గలుగునే? కాషాయములు ధరించి 
ముండు(డై నత డన్నమునకు గృహంబుల । కరుగక యున్న గృహస్తు డెల్ల 
వారికి నన్నంబు గారుణ్యమునం బెట్టు । నన్నదానము సేత యధికధర్మ 


ఆ. మనుటవినమె? పెట్టు నతని( జేయొడ్డెడు, । వాని. దలంప నందు వరుండు పెట్టు 
వాండ యగుట నిక్కువం; బింత సూడక । యిట్లు దీనవృత్తి కేగ( దలంతె? 133 


ప్రతిపదార్థం: పుడమి+ఏలుట= రాజ్యాన్ని పాలించటం; డిగ్గ విడిచి= వదలివేసి; భిక్షా+అర్థివిశఐ= బిచ్చం అడుగుకొనే వాడివ్నె 
పోయినన్‌= పోతే; అతిథి, సంపూజనంబు= ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించటం; దేవతర్పణ, పితృదేవతర్సణములున్‌= 
దేవతలకిచ్చే మంత్ర జలాలూ, పితృదేవతలకిచ్చే తర్పణాలూ; కలుగును+ఏ?= ఏర్పడతాయా?; అతండు= రాజ్యమేలవలసినవాడు; 
ముండు(డు+ఐ= తలగొరిగించుకొన్నవాడై; కాషాయములు= కావిబట్టలు (కాషాయపు రంగు దుస్తులు); ధరించి= కట్టుకొని; 
అన్నమునకున్‌= భిక్షకొరకు; గృహంబులకున్‌= గృహస్థాశ్రమ వాసులు నివసించే ఇండ్లకు; అరుగక+ఉన్నై?= వెళ్ళకుండా ఉంటాడా?; 
గృహస్టు(డు= గృహస్థాశ్రమంలో ఉన్న కుటుంబి (పెళ్ళాం బిడ్డలతో కలిసి ఉండేవాడు); ఎల్లవారికిన్‌= అందరికీ; కారుణ్యంబునన్‌= 
దయతో; అన్నంబు= అన్నాన్ని (భిక్షను); పెట్టున్‌= పెట్టుతాడు; అన్నదానము+చేంత= అన్నాన్ని దానం చేయటం (అడిగినవారికి 
పెట్టటం); అధిక ధర్మము= గొప్పధర్మం; అనుటన్‌= అనటం; వినము+ఎ?= వినమా?; పెట్టు+అతనిన్‌= అన్నం పెట్టే వాడినీ; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 53 


చేయి+ఒడ్డెడు వానిన్‌= చేయి చాచేవాడినీ; తలంపన్‌= భావించగా; అందున్‌= వారిద్దరిలో; పెట్టువాండు= అన్నం పెట్టేవాడు; 
వరుఃడు= శ్రేష్టుడు; అగుట= కావటం; నిక్కువంబు= నిజం; ఇంత, చూడక= ఈ మాత్రం గమనించకుండానే; ఇట్టు= ఈ 
రీతిగా; దీన వృత్తికిన్‌= జాలిగొలిపే పద్దతికి; ఏంగన్‌+తలంతె?= వెళ్ళాలని భావిస్తావా? 

తాత్సర్యం: 'రాజ్యపరిపాలనను జారవిడిచి బిచ్చమెత్తుకొనే వృత్తిని స్వీకరిస్తే నీ ఇంటిపట్టున అతిథిపూజ లేమి 
కావాలి? దేవతలకూ, పితృదేవతలకూ నీ విచ్చే మంత్రజలాలూ, తర్పణాలూ ఎవ రివ్వాలి? గృహస్ఫుడు 
తలగొరిగించుకొని, కాషాయాంబరాలు కట్టుకొనికూడా భిక్షకొరకు ఇంటింటికి తిరగకుండా ఉండగలడా? 
గృహస్థాశ్రమంలో ఉన్న సంసారి దయతో అందరికీ అన్నం పెట్టుతాడు. ధర్మాలన్నింటిలో అన్నదానమే ఉత్తమ 
ధర్మం - అని లోకంలో (ప్రసిద్దంగా వినమా? అన్నం పెట్టేవాడిని, చేయి సాచేవాడినీ సరితూస్తే వారిలో అన్నం 
పెట్టేవాడే (శ్రేష్ణు డనటం నిజం. ఈ మాత్రం గమనించకుండా ఈ విధంగా దీనుడవై పోవాలని భావిస్తావా? 


క  త్రైవిద్యులగు మహాత్ములు | నీ వలనన బ్రదుక( దల(ప నిప్పియత మెయిన్‌ 

నీ విందటC జెటిచెద; విది । దేవా! ధర్మంబు గాదు; దీని నుడుగవే! 134 
ప్రతిపదార్థం: (తైవిద్యులు+అగు= మూడు వేదాలు తెలిసినవారైన; మహాత్ములు= గొప్పవారు; నీ వలనన్‌+అ= నీ వలననే; 
(బ్రదుకన్‌+తల(పన్‌= జీవించాలని భావించగా; నిష్ర్రియత మెయిన్‌= (క్రియారాహిత్యంతో; నీవు; ఇందణన్‌= ఇంతమందిని; 
చెజిచెదవు= బ్రతుకులు పాడుచేస్తావు - నిరాశా పరులను చేస్తావు; దేవా!; ప్రభూ! జనక మహారాజా!; ఇది= ఈ పని; ధర్మంబు+కాదు= 
న్యాయం కాదు; దీనిన్‌= దీనిని; ఉడుగవే= వదలి పెట్టుము. 
తాత్పర్యం: వేదత్రయ విదులైన మహాత్ములు నీవలననే బ్రతుకులు సాగించాలని ఆశపడుతున్నారు. నీవు 
(క్రియారహితుడ వైతే ఇంతమంది నిరాశకు గురికాక తప్పదు. వారి (బ్రతుకులు పాడుచేయకుము. ఇది ధర్మం 
కాదు. కాబట్టి మానుము. 


తే. అధిప! మీ తల్లియుల్లంబు నడలు వెల్లి । ముంచి, సతి శోకసంతాపమూర్తి. జేసి 
వంశవిహిత ధర్మంబుల వదలి వెడలి । పోయి యేగతి. బోయెదవో యెటుంగ. 135 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనకమహారాజా!; మీ తల్లి ఉల్లంబు= మీ కన్నతల్లి మనసు; అడలు వెల్లిన్‌= దుఃఖ(ప్రవాహంలో; 
ముంచి= ముంచి; సతిన్‌= భార్యను; శోక సంతాప మూర్తిన్‌+చేసి= దుఃఖంచేత వేదన పొందే ఆకారం కలదానిగా చేసి; వంశ విహిత 
ధర్మంబులన్‌= వంశ మర్యాదకు యోగ్యమైన ధర్మాలను; వదలి= మాని; వెడలి పోయి= దూరంగా వెళ్ళి; ఏ గతిన్‌= ఏ విధంగా; 
పోయెదవో?= ముందుకు పోగలవో? (జీవితాన్ని ఎట్టా కొనసాగిస్తావో?); ఎణుంగన్‌= తెలియజాలను (నాకు తెలియటం లేదు). 
తాత్పర్యం: రాజా! నీ కన్నతల్లి మనసును దుఃఖసము(ద్రంలో ముంచి, నీ భార్యను శోకంతో వేదనపొందే ఆర్తమూర్తిగా 
చేసి, వంశమర్యాద ననుసరించి చేసే ధర్మకర్మ లన్నింటినీ వదలి, దూరంగా తొలగిపోయి ఏ విధంగా నీ జీవితాన్ని 
సాగిస్తావో నాకు తెలియకుండా ఉన్నది. 


క. చలిపందిరి చందంబున । ఫలభరితంబైన తరువుభంగి( బ్రజల డ 
ప్పులు దీర్ప నమరియుండెడు । నలఘుచరిత్రునకు లఘుత యగునే కోరన్‌. 136 


ప్రతిపదార్థం: చలిపందిరి= ఎండా కాలంలో దప్పిక తీర్చటానికి ఏర్పరచిన తాటాకు పందిరి (చలివేంద్రం) పానీయశాల; 
చందంబునన్‌= వలె; ఫల భరితంబు+ఐన= పండ్లతో నిండినదైన; తరువు భంగిన్‌= చెట్టువలె; ప్రజల= జనులయొక్క; డప్పులు= 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


దప్పికలు; తీర్చన్‌= తీర్చటానికి; అమరి+ఉండెడు= ఏర్పాటై ఉన్న; అలఘు చరిత్రునకున్‌= గొప్పదైన శీలం కలవాడికి; లఘుత= 
అల్పత్వాన్ని; కోరన్‌= కోరటం; అగునే?= తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ప్రజల దప్పిని, ఆకలిని తీర్చటానికి అనువుగా చలిపందిరి విధంగా, పండ్లతో నిండుగా ఉన్న చెట్టువలె 
అమరి ఉండిన (ఇది గృహస్థాశ్రమ ధర్మం) ఉత్తమ శీలవంతుడు అల్పత్యాన్ని కోరటం తగునా? 


విశేషం: అలం: ఉపమ. చలిపందిరి దప్పి తీరుస్తుంది. ఫలవృక్షం ఆకలి తీరుస్తుంది. గృహస్థుడు రెండూ తీరుస్తాడు. 


వ. ఇది ధర్మవిరోధంబు, దీన మోక్షంబు గలుగుననుట నాకుం జూడ సందియంి బని చెప్పె; ననవుడు 
నయ్యజాతశత్రుండు పురుహూత పుత్రున కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: ఇది= రాజ్యపాలనను త్యజించటం; ధర్మవిరోధంబు= ధర్మానికి వ్యతిరేకం; దీనన్‌= దీనివలన; మోక్షంబు= మోక్షం; 
కలుగును+అనుట= కలుగుతుందనటం; నాకున్‌+చూడన్‌= నా దృష్టిలో; సందియంబు= అనుమానం; అని, చెప్పెను= అని అన్నది; 
అనవుడున్‌= అనగా; ఆ+అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; పురుహూత పుత్రునకున్‌= అర్జునుడితో; ఇట్లు అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: రాజ్యత్యాగం ధర్మవిరోధం. దీనివలన మోక్షం కలుగుతుందని అనటం నాకు చూడగా అనుమానంగా 
ఉన్నది” అని జనకుడి భార్య అన్నదని అర్జునుడు తెలిపాడు. ఆ మాటలు విని ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 
మ. ' శ్రుతి వాక్యంబులు కర్మనిష్ట వినుతించున్‌; నిష్కైెయత్వంబు స 

ద్గతి( గావించుట యూంది చెప్పు; నిటు చిత్త ప్రక్రియల్‌ రెండు చో 

దితముల్‌; వానిని వింటిమన్న కలుచన్‌ దీపించునే తత్వ సం 

గత బోధంబు? సుకర్మతం గలుగు నాకం బాత్తవీరవ్రతా! 138 


ప్రతిపదార్థం: ఆత్తవీరవ్రతా!= పొందబడిన (సహజమైన) వీరవ్రతం కలవాడా! అర్జునా!; (శ్రుతి వాక్యంబులు= వేదవాక్యాలు; 
కర్మనిష్టన్‌= కర్మాచరణంలోని దీక్షను; వినుతించున్‌= కీర్తిస్తాయి; నిష్కియత్వంబు= కర్మలు చేయకుండా ఉండటం; సద్గతిన్‌= 
ఉత్తమలోక స్థితిని; కావించుట= కలిగించటం; ఊంది= గట్టిగా నొక్కి; చెప్పున్‌= చెప్పుతాయి; ఇటు= ఈ విధంగా; చిత్తప్రక్రియల్‌= 
మానసిక ప్రవృత్తులు; రెండు= రెండు రకాలుగా; చోదితముల్‌= (పేరేపించబడతాయి; వానినిన్‌= వాటిని; వింటిమి+అన్న కలుచన్‌= 
విన్నామనే కలతవలన; తత్త్యసంగత బోధంబు= జ్ఞానంతో కూడికొన్న తెలివి; దీపించునే?= ్రకాశిస్తుందా?; సుకర్మతన్‌= 
సత్కర్మలు చేయటంవలన; నాకంబు= స్వర్గం; కలుగున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: 'అర్జునా! వేదవాక్యాలు కర్మమార్గంలో నిష్టామయమైన జీవితం గడిపే విధానాన్ని బాగా కీర్తించాయి. 
అంతేకాదు. నిష్కియత్వం సద్గతిని కలిగిస్తుందని కూడా నొక్కి వక్కాణించాయి. ఈ విధంగా రెండు రకాలుగా 
చిత్తవృత్తులను వేదాలు ప్రేరేపిస్తున్నాయి. వీటి నన్నింటిని విని మనసు కలతపెట్టుకొంటే జ్ఞానవివేకం మన బుద్దిలో 
వెలుగొందుతుందా? నిజానికి మంచి కర్మలు చేస్తే స్వర్గం లభిస్తుంది. 


తే.  తత్ప్వబోధంబు గలుగు నతండు నన్ను( । దెగడనేరండు; నీవు భ్రాతృత్వ సౌహృ 
దమున. గర్మంబు విడుచు టధర్ము వనిన । పలుకు ప్రియమ జగన్న్యాయ పథము గనుట. 139 


ప్రతిపదార్థం: తత్తబో ధంబు కలుగు నతండు= జ్ఞానబోధ కలవాడు; నన్నున్‌= నన్ను - ధర్మరాజును; తెగడన్‌ నేరండు= తిట్టలేడు, 
నిందించలేడు; నీవు= నీవు - అర్జునుడు; భ్రాతృత్వ సౌహృదమునన్‌= సోదర (ప్రేమతో; కర్మంబు విడుచుట= కర్మ పరిత్యాగం; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 55 


అధర్మువు+అనిన= అధర్మం అన్న; పలుకు= మాట; జగత్‌+న్యాయ పథము= లోకన్యాయ మార్గం; కనుటన్‌= పొందటంచేత; 
'ప్రియము+అ= సంతోషకరమే. 

తాత్సర్యం: జ్ఞానబోధ కలవాడు నన్ను తప్పుపట్టడు. నీవు సోదర ప్రేమతో కర్మపరిత్యాగం అధర్మం అన్నమాట 
లోకన్యాయాన్ని అనుసరించి ఉండటం చేత సంతోషకరమే. 


సీ. వడముడియును నీవు వాయు వాసవుల । శక్తులు ధరియించిన దుర్ణయులరు; 
హరి కరుణాతిశయమున( దత్తేజంబు | మీయందు దగ సంక్రమించి యుండు; 
మీరు సంగరశాస్త్ర సారపారగులరు । గాక తత్త్వజ్ఞాన ఘనమతులరె? 
యన(టికంబమునట్ల యనిరి నిస్సారత | సంసార మనంగ నిస్సం ప్రబుద్దు 


తే. లది ప్రసిద్ధము; విను తృష్ణ యడంచి కర్మ । వృత్తి విడిచి నిరాలంబచిత్తు( డైన 
యాతండో సుఖి దోషదుఃఖాకరంబు । లగు ధనంబులు గోరెడు నత(డొ? చెపుమ! 140 


ప్రతిపదార్థం: వడముడియును= భీముడూ; నీవున్‌= నీవూ (అర్జునుడు); వాయు వాసవుల= వాయుదేవుడియొక్క, 
ఇంద్రుడియొక్క; శక్తులు= బలాలు, మహిమలు; ధరియించిన= వహించిన; దుర్ణయులరు= జయించటానికి శక్యం కానివారు; 
హరి= శ్రీకృష్ణుడియొక్క కరుణ+అతిశయమునన్‌= దయా విశేషంచేత; తద్‌+తేజంబు= ఆతడి శక్తి ప్రకాశం; మీ+అందున్‌= 
మీలో; తగన్‌= ఒప్పునట్టుగా; సంక్రమించి+ఉండున్‌= కలిగి ఉంటుంది; మీరు= (భీమార్జునులు); సంగరశా'స్త సార పారగులరు= 
యుద్దశాస్త్రంలోని తాత్పర్యంలో తీరం ముట్టిన వారు (పండితులు); కాక= జౌతారు కాని; తత్త్యజ్ఞాన ఘనమతులరె?= వేదాంత 
జ్ఞానంలో గొప్పపండితులా?; సంసారము= ఈ సంసారం; అనంగన్‌= అంటే; నిస్పారత= సారం లేకపోవటంలో; అనంటి 
కంబము+అట్టు+అ= అరటిబోదె వంటిదే అని; నిస్సంప్రబుద్దులు= పరిపూర్ణమైన ఎరుక గలవారు; అనిరి= అన్నారు; అది= 
ఆ మాట; |ప్రసిద్దము= అందరికీ బాగా తెలిసిందే; విను= వినుము; తృష్ల= కోర్కె, ఆశ; అడంచి= అణచికొని; కర్మ వృత్తి= 
కర్మలయందు వర్తించటం (చేయటం); విడిచి= వదలి; నిరాలంబచిత్తుండు+ఐన= ఆధారంలేని మనఃప్రవృత్తి కలవాడైన; ఆతండో= 
వాడో; దోష దుఃఖ+ఆకరంబు+అగు= పాపాలకూ, దుఃఖాలకూ ఆధారాలైన; ధనంబులు= సంపదలను; కోరెడు+అత(డొ= 
కోరేవాడో; సుఖి= సుఖంగా ఉండేవాడు; చెపుమ!= చెప్పుము. 
తాత్సర్యం: భీముడు, వాయుదేవుడి శక్తిని, నీవు ఇంద్రుడి మహత్యాన్ని ధరించి శత్రువులకు గెలవటానికి 
వీలుకానివారు. అంతేకాక, శ్రీకృష్ణుడి దయావిశేషంచేత అతడి (ప్రకాశంకూడా మీలో చేరి ఉన్నది. మీరు 
యుద్దవిద్యలో పండితులే కాని, వేదాంత తత్త్యజ్ఞానంలో గొప్పవారు కాదు కదా! సారహీనంగా ఉండటంలో ఈ 
సంసారం అరటిబోదెవంటిదని ఆత్మజ్ఞానం కలిగినవారు అన్నమాట అందరికీ తెలిసినదే. కోరికలు వదలి, కర్మల 
నాచరించటం (కర్మసంగం) వదలి చిత్తము దేనిపై లగ్నంచేయకుండా ఉండేవాడు సుఖంగా ఉంటాడా? లేక 
సమస్తదోషాలకూ, బాధలకూ, నిలయమైన ధనం కోరేవాడు సుఖంగా ఉంటాడా? జాగ్రత్తగా విని (ఆలోచించి) 
చెప్పుము. 
ఉ. ఆదట( బూర్వశాస్తముల యర్థము లార(గం గ్రోలి తత్త్వసం 

వేద సుధారసంబున చవిం జిరసాఖ్యము. బొంద నేర కి 

మ్మేదిని నెందునుం దిరిగి మేలని కర్మమ యూంది చెప్పుచుం 

గా దని శాంతి యొప్పనిదిగా( జెడనాడుదు రల్పబోధనుల్‌. 141 
ప్రతిపదార్థం: అల్పబోధనుల్‌= మిడిమిడి జ్ఞానం కలవారు (అల్పజ్ఞానులు); ఆదటన్‌= (ప్రేమతో, భక్తితో; పూర్వశాప్రముల+అర్థములు= 
ప్రాచీన శాస్త్రగ్రంథాలలోని తాత్సర్యాలను; ఆరంగన్‌= నిండుగా, పూర్తిగా; (క్రోలి= ఆస్వాదించి; తత్త్య సంవేద సుధారసంబున= 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


వేదాంత జ్ఞానమనే అమృత రసంలోని; చవిన్‌= రుచిచేత; చిరసౌఖ్యమున్‌= దీర్భకాల సుఖాన్ని; పొందనేరక= పొందలేక; 
ఈ+మేదినిన్‌= ఈ భూమియందు; ఎందునున్‌+తిరిగి= ఎక్కడైనా సంచరించి; కర్మము+అ= కర్మమాగ్గమే; మేలు+అని= 
మంచిదని; ఊంది చెప్పుచున్‌= నొక్కి చెప్పుతూ; కాదు+అని= అది కాదని; శాంతి= శాంతం; ఒప్పనిదిగాన్‌= తగినది కానట్టుగా; 
చెడన్‌+ఆడుదురు= నిందిస్తారు. 


తాత్సర్యం: శ్రద్దగా పూర్వమీమాంసా శాస్త్రాలన్నీ పూర్తిగా చదివి, వాటి అర్థాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి కూడా, 
జ్ఞానబోధ కొద్దిగా మాత్రమే కలిగినవారు, తత్త్యజ్ఞానం అనే అమృతంలోని రుచి కారణంగా శాశ్వతసుఖాన్ని 
(ఆనందాన్ని) పొందలేక, భూమండలంపై ఎక్కడెక్కడో తిరిగి, కర్మమార్గమే మంచిదని నొక్కి వక్కాణిస్తూ, మరల 
కాదని చెపుతూ శాంతి తగదంటూ చెడుమాటలు మాట్లాడుతూ ఉంటారు. 


విశేషం: ఊరక [గ్రంథాలు చదివినా, వాటి అర్థం తెలిసికొన్నా ప్రయోజనం లేదు. 'బోధము” అంటే ఈ (గ్రంథాలన్నీ దేని గురించి 
చెపుతున్నాయో ఆ జ్ఞానం ఆత్మను వెలిగించి అనుభూతం కావటం. అది 'స్వల్పం' కనుక, “'తత్తము” అనగా అసలు విషయం తెలియక 
అయోమయంలో పడి, కొంతకాలం మంచిదన్నదానినే తరువాత కాదనటం జరుగుతుంది. అందుకే 'అల్పబోధనుల'నే మాట 
ప్రయోగించటం జరిగింది. 
క. విమల జ్ఞానులు శమమును । దమమును ద్యాగంబు శాశ్వత ప్రచురానం 

దమునకు మూలము లండ్రు; ని । జముగా. గైకొందు రవి ప్రసన్నవివేకుల్‌.” 142 


ప్రతిపదార్దం: విమల జ్ఞానులు= అచ్చమైన జ్ఞానం కలవారు; శమమును= అంతరిం(ద్రియ నిగ్రహమూ; దమమును= బహిరింద్రియ 
నిగ్రహమూ; త్యాగంబు= త్యాగశీలమూ; శాశ్చత= స్థిరమైన; ప్రచుర= మిక్కుటమైన; ఆనందమునకున్‌= ఆనందం పొందటానికి; 
మూలములు= మొదళ్ళు, కారణాలు; అం॥డ్రు= అంటారు; ప్రసన్న+వివేకులు= కార్యాకార్య విచక్షణా జ్ఞానం కలిగినవారు; అవి= 
ఆ మాటలు; నిజము+కాన్‌= నిజమే అని; కైకొందురు= స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. 

తాత్సర్యం: అంతరింద్రియ బహిరిందియ నిగ్రహం, త్యాగబుద్దీ శాశ్వతమైన అధికమైన ఆనందాన్ని కలిగించటానికి 
హేతువులని అచ్చమైన జ్ఞానం కలవారు చెప్పారు. చక్కని విచక్షణాజ్ఞానం కలవా రామాటలు వాస్తవమని 
అంగీకరిస్తారు”. 

వ. అనిన విని దేవస్టానుం డమ్మానవపతి కిట్లనియె. 143 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; దేవస్థానుండు= దేవస్థానుడు అనే పేరు కల ముని; ఆ+మానవపతికిన్‌= 
ఆ ధర్మరాజుతో; ఇట్లు ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాటలను విన్న దేవస్థానుడనే ముని ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


దేనస్థానుం డను ముని ధర్మజునకు హితోపదేశంబు సేయుట (సం. 12-20-1) 


గ్‌ 


ధనము లుత్కృష్టంబు లను ధనంజయు మాట । పాటిగా6 గొనుము; సోపానభంగి 
నున్నది మార్గంబు యోగసమారోహ । ణమునకు; దానన నడచి కాక 

వడి నుల్కిపడ నీకు వచ్చునే? ధనసంగ్ర। హంబు భోగార్థ కృతంబు దుష్ట 
మగుటయుం గలదు; యజ్ఞార్ధ కృతంబైన | నదియ నిచ్చెన బ్రహ్మపదము నొంద; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 57 


తే. యజ్ఞపరిశిష్ట ధనభోగ మాత్మకల(క | యుడుపు; నమ్మెయి శమదమయుక్తి గలుగు; 
శమము దమమును దత్త విజ్ఞానదములు । గాన దక్షిణాధిక యజ్ఞకర్త వగుము. 144 


ప్రతిపదార్దం: ధనములు= సంపదలు; ఉత్కృష్టంబులు+అను= శ్రేష్టమైనవి అనే; ధనంజయు= అర్జునుడి; మాట= పలుకును; 
పాటిగాన్‌= న్యాయమైనదిగా; కొనుము= (గ్రహించుము; యోగసమారోహణమునకున్‌= యోగసిద్ది పొందటానికి ఎక్కవలసిన; 
మార్గంబు= దారి; సోపాన+భంగిన్‌= మెట్ట్లవలె; ఉన్నది= ఉన్నది; దానన్‌+అ= ఆ మెట్ల దారిలోనే; నడచి+కాక= పయనించినట్టయితే 
తప్ప; నీకున్‌; వడిన్‌+ఉల్కిపడన్‌= వేగంగా భయంతో కంపించటంవలన; వచ్చునే= (యోగసిద్ది) లభిస్తుందా?; భోగ+అర్థకృతంబు= 
అనుభవించటమే ప్రయోజనంగా చేసిన; ధన సం(గ్రహంబు= ధనాన్ని సంపాదించి కూడబెట్టటం; దుష్టము= చెడ్డది; 
అగుటయున్‌+కలదు= అవటం కూడ ఉన్నది; యజ్ఞ+అర్హ+కృతంబు+ఐన= యజ్ఞం కొరకు చేసినదైతే; అది+అ= అదే; 
(బ్రహ్మపదమున్‌+ఒందన్‌= (బ్రహ్మలోక (ప్రాప్తికి; నిచ్చెన; యజ్ఞ= యాగములందు; పరిశిష్ట= మిగిలిన; ధనభోగము= ధనమును 
అనుభవించటం; ఆత్మ కలంక= ఆత్మలోని కలతను; ఉడుపున్‌= పోగొట్టుతుంది; ఆ+మెయిన్‌= ఆ పద్దతిలో; 
శమ+దమ+యుక్తి+కలుగన్‌= అంతరింద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహం; దమమును= బాహ్యేంద్రియ నిగ్రహం; తత్త 
విజ్ఞానదములు= పరతత్త్య ((బ్రహ్మ)సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తాయి; కాన= అందువలన; దక్షిణా+అధిక= అధిక దక్షిణలతో 
యజ్ఞకర్తవు= యజ్ఞం చేసినవాడవు; అగుము= కమ్ము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సంపదలు శ్రేష్టమైనవి అని చెప్పిన అర్జునుడి మాటలు తప్పక పాటించుము. యోగసిద్ధి 
(జీవాత్మ పరమాత్మల కలయిక) ఎక్కటానికి చక్కని మెట్లదారి ఉన్నది. ఆ దారిలో వెళ్ళితేనే తప్ప యోగసిద్ది 
లభ్యంకాదు. ధనసముపార్దనం తాను భోగాల ననుభవించటానికి చేస్తే తప్పు. యజ్ఞంకొరకు చేస్తే బ్రహ్మపదం 
పొందటానికి నిచ్చెనవలె ఉపయోగపడుతుంది. యజ్ఞంలో వాడగా మిగిలిన ధనం వాడటం మనోవ్యాకులతను 
పోగొట్టుతుంది. అట్టా చేయటంవలన శమదమాలు కలుగుతాయి. శమదమాలు (బ్రహ్మజ్ఞానాన్నిస్తాయి. అందువలన 
దక్షిణ లెక్కువగా ఉండే యజ్ఞం చేసినవాడవు కమ్ము. 


చ. హరుండును సర్వమేధ మను యాగమునం బ్రచుర ప్రకాశతం 
బొరయంగ వేడ్కం జేసి విధిపూర్వ దిగీశముఖామరుల్‌ మహా 
ధ్వరములఈ గాదె పేర్కొనుట ధాత్రి సధర్మత నేలి యజ్ఞ త 
త్పరత వెలుంగరే నృపులు, పార్థివముఖ్య! మరుత్త ముఖ్యులున్‌. 145 


ప్రతిపదార్థం: పార్టివముఖ్య!= రాజ(్రేష్టా! ధర్మరాజా!; హరు(డును= శివుడుకూడా; సర్వమేధము+అను= సర్వమేధము అనే 
పేరుగల; యాగమునన్‌= యజ్ఞంతో; (ప్రచుర (ప్రకాశతన్‌+పొరయ(గన్‌= అధికమైన తేజాన్ని పొందటానికి; వేడ్కన్‌= వేడుకతో, 
సంబరంగా; చేసెన్‌= నిర్వహించాడు, చేశాడు; విధి, పూర్వదిగీశముఖామరుల్‌= (బ్రహ్మ, ఇంద్రుడు మొదలయిన దేవతలు అందరు; 
మహా+అధ్వరములన్‌= గొప్పయజ్ఞాలవలన, కాదె= కదా!; పేర్కొనుట= కీర్తి పొందింది; మరుత్త ముఖ్యులున్‌= మరుత్తు మొదలైన; 
నృపులు= రాజులు; ధాత్రిన్‌= భూమిని; సధర్మతన్‌= ధర్మంతో, ధర్మమార్గంలో; ఏలి= పరిపాలించి; యజ్ఞతత్సరతన్‌= యజ్ఞం 
చెయ్యటంలో నిమగ్నులై; వెలుంగరే?= ్రకాశించటం లేదా? 


తాత్పర్యం: రాజ[శ్రేష్టుడవైన ధర్మరాజా! శివుడు కూడ సర్వమేధం అనే పేరున్న యాగాన్ని చేసి కీర్తిని, తేజాన్ని 
పొందాడు. (బ్రహ్మ, ఇంద్రుడు, మొదలైన దేవతలందరూ గొప్ప యజ్ఞాలు చేసి కదా పేరుపొందింది! మరుత్తు 
మొదలైన చక్రవర్తులందరూ భూమిని ధర్మమార్గంలో పాలిస్తూ యజ్ఞాలు చేసి (ప్రకాశించారు కదా! 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. _ వినుము దివస్పతి యడుగ బృహస్పతి సన్మార్గ నిర్దేశకుందై చెప్పిన మార్గంబు. 146 


ప్రతిపదార్హం: దివస్పతి= ఇంద్రుడు; అడుగన్‌= (ప్రశ్నించగా; బృహస్పతి= దేవగురువు; సన్మార్గ= మంచి దారిని; నిర్ణేశకుండు+ఐ= 
9 fy యలు 
చూపించినవాడై; చెప్పిన= బోధించినటువంటి; మార్గంబు= పద్దతి; వినుము= వినుము. 


తాత్పర్యం: ఇంద్రుడు అడిగితే బృహస్పతి మంచి మార్గాన్ని సూచిస్తూ చెప్పిన పద్దతిని వినుము. 
ఉ. కామము. గ్రోధమున్‌ మనసు. గాడంగ6 బాటుట మాన్లి యింద్రియ 
స్తోమ విమార్గ వర్తనము ద్రుంచుచు నెవ్వగ లేక రక్షణం 


బేమర కెవ్వరిం జెనకి యించుక నొంపక లోక మేలంగా 
నా మహితాత్ము సర్వమహిమాతిశయంబును జెందు వాసవా! 147 


ప్రతిపదార్థం: వాసవా!= ఇం(ద్రుడా!; కామము= కోరిక; (క్రోధమున్‌= కోపమూ; మనసున్‌= మనస్సును; కాండంగన్‌+*పారుట= 
కలత పెట్టటం; మాన్సి= మానిపించి, ఆపి; ఇంద్రియస్తోమ= ఇంద్రియాల సమూహం యొక్క; విమార్గ వర్తనము= చెడ్డదారులలో 
నడవటం; (త్రుంచుచున్‌= (తెగవేస్తూ) అరికట్టుతూ; నెజ+వగ= అధికమైన బాధను; లేక= పొందక; రక్షణంబు= ప్రజాసంరక్షణం, 
ప్రజలను కాపాడటం; ఏమరక= అశ్రద్ద చేయక; ఎవ్వరిన్‌= ఎవరినీ; చెనకి= ఎదిరించి; ఇంచుక= కొద్దిగా కూడా; నొంపక= బాధించక; 
లోకము+ఏల(గాన్‌= భూమిని పరిపాలించినట్టైతే; ఆ మహితాత్మున్‌= ఆ మహాత్ముడిని, ఆ మహానుభావుడిని; సర్వ= సమస్తమైన; 
మహిమ+అతిశయింబును= గొప్పతనం యొక్క ఆధిక్యం; చెందును= ప్రాప్తిస్తుంది. 


తాత్పర్యం: అరిషడ్వర్గాలలోనివైన కామ(క్రోధాలను మనస్సులో వర్తించకుండా ఆపి, ఇంద్రియాలను పక్కదారులు 
పట్టకుండా అరికట్టి, తాను శోకం పొందకుండా ఉండి, ప్రజలను కాపాడటంలో అప్రమత్తుడై ఉండి ఎవ్వరినీ కొద్దిగా 
కూడా బాధించక, లోక పరిపాలన చేసే మహాత్ముడిని సమస్తమైన మహత్తరగుణాలు తమంత తాముగా వచ్చి 


చేరుతాయి. 

వ. అనియె మటియు నాకర్ణింపుము. 148 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; మటియున్‌= ఇంకా; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ఈ మాటలు చెప్పి, ఇంకా వినుమని ఇట్టా అన్నాడు దేవస్థానుడు. 


ఉ. కర్మముమేలు నా విగతకర్మము మేలన రెండు నొప్పునే? 
కర్మఫలంబు నర్పితముగా( దగ నీశ్వరునందు. జేంత స 
ద్దర్మముగా కనంగ వివిధంబగు ధర్మపథంబులోన మేల్‌ 
ధార్మికవర్య! యేర్పజుప6 దా వశమే వగ బుద్ది గుందంగన్‌. 149 


ప్రతిపదార్థం: ధార్మికవర్య!= ధర్మమార్గంలో నడిచేవారిలో శ్రేష్టుడా!; కర్మము= కర్మాచరణం; మేలు= మంచిది; నాన్‌= అనగా; 
విగతకర్మము= కర్మాచరణం లేకుండటం; మేలు= మంచిది; అనన్‌= అనగా; రెండున్‌= రెండూ; ఒప్పునే?= కుదురుతాయా?; 
తగన్‌= చక్కగా; కర్మఫలంబున్‌= చేసిన కర్మల యొక్క ఫలితాన్ని; ఈశ్వరున్‌+అందున్‌= పరమాత్మయందు; అర్పితముగాన్‌= 
సమర్పించే విధంగా; చేంత= చేయటం; సత్‌+ధర్మము+కాక= మంచి ఆచరణీయ పద్దతి అవుతుంది; అనంగన్‌= అంటూ 
ఉండగా; వివిధంబు+అగు= అనేకంగా విస్తరించిన; ధర్మపథంబులోనన్‌= ధర్మమార్గంలో; మేల్‌= ఇది మంచిది అని; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 59 


ఏర్పణుపన్‌= నిర్దారించటానికి; తాన్‌= తాను; వగన్‌= (శ్రమతో; బుద్ధిన్‌= మనస్సులో; కుందంగన్‌= బాధపడటం; వశమే?= 
శక్యమా? వీలవుతుందా? 


తాత్సర్యం: 'ధర్మమార్గానువర్తివైన ధర్మరాజా! కర్మానుచరణం మంచిది, కర్మత్యాగం మంచిది అంటే - రెండూ సరైనవి 


ఎట్టా అవుతాయి? కర్మల నాచరిస్తూ, కర్మఫలాన్ని పరమాత్మయందు సమర్పించటం మంచి ధర్మం అవుతుంది. వివిధమైన 
రూపాలుగా విస్తరించిన ధర్మమార్గంలో ఏది మంచిది? అని మనసులో ఎంత విచారించినా, నిర్దారించటం వీలవుతుందా? 
విశేషం: ఇది ధర్మం అని నిర్జారించటం కష్టం. కర్మ త్యాగంకన్నా, కర్మఫల త్యాగం (శ్రేష్టమని చెప్పటం తాత్పర్యం. 
ఉ. కావున సిద్ద్వసిద్దుల వికారము. బొందక ద్రోహ మెయ్యెడన్‌ 

వావిరి( జేయ కేలు భువనంబు భవత్కుల ధర్మరక్షివై! 


భూవరు లిట్లు సేసి, తుది బుత్రుల గద్దియలందు నిల్పి కా 

దే వనవాసు లైరి దృఢదీప్త నిరంజన బోధసంపదన్‌. 150 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; సిద్ది+ అసిద్దుల= కార్యం సిద్దించి నప్పుడు, సిద్ధ్దించనప్పుడూ (జయాపజయాలలో); వికారమున్‌+పొందక= 
మనోవికారం (జయానికి పొంగటం, అపజయానికి క్రుంగటం) పొందకుండా; ద్రోహము= నమ్మించి మోసగించటం; ఏ+ఎడన్‌= ఎక్కడా 
కూడా; వావిరిన్‌= (క్రమంగా; చేయక= చెయ్యకుండా; భవత్‌+కుల+రక్షివి+ఐ= నీ కులధర్మాన్ని కాపాడుతున్నవాడివై; భువనంబున్‌= 
లోకమును, భూమిని; ఏలు= పాలించుము; భూవరులు= రాజులు; ఇట్టు+చేసి= పైన చెప్పిన విధంగానే ఆచరించి; తుదిన్‌= చివరకు; 
పుత్రులన్‌= కుమారులను; గద్దియల+అందున్‌= సింహాసనాలపై; నిల్సి= కూర్చోపెట్టి; దృఢ, దీప్త, నిరంజన, బోధ, సంపదన్‌= స్థిరమైన, 
ప్రకాశవంతమైన, అమలిన, జ్ఞానబోధ అనే సంపదతో; వనవాసులు+ఐరి= వాన(ప్రస్థాశ్రమానికి వెళ్ళారు; కాదు+ఏ!= కదా!. 
తాత్పర్యం: ధర్మరాజా! అందువలన, జయాపజయాలు కలిగినప్పుడు పొంగిపోవటం, (క్రుంగిపోవటం వంటి 
మనోవికారాలు పొందకుండా - అంటే చిత్త స్టైర్యంతో ఎవరినీ నమ్మించి మోసం చేయకుండా, నీ కులధర్మాన్ని 
కాపాడుకొంటూ భూమిని పరిపాలించవలసింది. పూర్వపు రాజులందరూ ఇదే విధంగా (ప్రవర్తించి చివరకు 
కుమారులను సింహాసనంపై నిల్పి స్థిరమైన (ప్రకాశవంతమైన అమలినమైన జ్ఞానబోధ అనే సంపదతో 
వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు కదా!” 
వ. అనిన విని నిర్విణమానసుండై యున్న యన్నకు నర్జునుం డిట్లనియె. 151 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; నిర్విజ్ఞమానసుండు+ఐ= నిర్వేదంతో కూడుకొన్న మనస్సు కలవాడై; ఉన్న= 
ఉండిపోయిన; అన్నకున్‌= అన్న అయిన ధర్మరాజుతో; అర్జునుండు+ఇట్లనియెన్‌= అర్జును డీ విధంగా మాట్లాడాడు. 


తాత్సర్యం: దేవస్థాను డనే ముని మాట్లాడిన మాటలను విని, నిర్వేదంతో ఉన్న ధర్మరాజును చూచి; అర్జునుడు 
ఈ విధంగా మాట్లాడాడు. 
సీ. “క్షత్రియ ధర్మ నిష్టాపరత్వంబున । సమరంబు సేసితి; శస్తనిహతిం 
బూతాత్ములై రిపుల్‌ వోయిరి సద్గతి; । కమ్మెయి రాచకర్మ మ్మొనర్షు 
విప్రునకైనను సుప్రశస్తం; బది । రౌద్రం బగుట బాలురకును దెల్ల 
మైనను నిట్లుండు నార్యోక్తి; నృపనీతి | దురితంబు సేయునే? యొరుండు వెట్టం 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. _ గుడువ నృపతి మాత్రకునకును గాదన్న( | గౌరవాన్వయాగ్రగణ్యు( డైన 
నీకు దగునె? విడువు శోకంబు; వజ్రస । న్నిభము గాదె నృపుల నెమ్మనంబు. 152 


ప్రతిపదార్థం: క్షత్రియ ధర్మ నిష్టాపరత్వంబునన్‌= రాజధర్మం పాటించటంలో నిమగ్నుడవై ఉండి; సమరంబు= యుద్దం; 
చేసితి(వి)= చేశావు; శస్త= ఆయుధాలచేత; నిహతిన్‌= చంపబడటంచేత; పూత+ఆత్ములు+ఐ= పరిశుద్దం చేయబడిన ఆత్మలు 
కలవారై; రిపుల్‌= శత్రువులు; సత్‌+గతికిన్‌= ఉత్తమ లోకాలకు; పోయిరి= వెళ్ళారు; ఆ+మెయి= ఆ పద్దతి; రాజకర్మమ్ము= 
రాచరికం; ఒనర్చు= చేసేటువంటి; విప్రునకున్‌+ఐనను= బ్రాహ్మణుడికి అయినా; సు+(ప్రశస్తంబు= బాగా మేలైన విషయం; 
అది= రాజ్యపాలన, యుద్దం చేసే విషయం; రౌద్రంబు+అగుట= మిక్కిలి భయంకరమైనది అనే సంగతి; బాలురకును= 
పిల్లలకు కూడా; తెల్లము= స్పష్టం, బాగా తెలుసు; ఐనను= అయినా కాని; నృపనీతి= రాజనీతి; దురితంబు= పాపం; 
చేయును+ఏ?= చేస్తుందా?; అని; ఆర్యోక్తి= పెద్దలమాట; ఇట్టు+ఉండున్‌= ఈ విధంగా ఉన్నది; ఒరుండు= ఇతరుడు; పెట్టన్‌= 
పెట్టగా; కుడువన్‌= తినటం; నృపతి మాత్రకునకును= మామూలు రాజైనవాడికి; కాదు+అన్నన్‌= కుదరదు అనగా; 
కారవ+ అన్వయ+అ([గ్రగణ్యుండు+ఐన= కురువంశంలో మొదట లెక్కింపదగినవాడైన; నీకున్‌= ధర్మరాజుకు; తగునె?= సరి 
అయినదా? (సరిపడ దని భావం); శోకము= విచారం; విడువు= వదలిపెట్టుము; నృపుల= రాజుల; నెజ+మనంబు= 
నిండుమనస్సు; వ(జ్రి+సన్నిభము= వజ్రాయుధంతో సమానమైనది; కాదు+ఏ= కదా! 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! రాజధర్మాన్ని అనుష్టించటంలో భాగంగా యుద్దం చేశావు. ఆ యుద్దంలో ఆయుధాలు 
తగలటంతో పవిత్రులైన శత్రువులు ఉత్తమ లోక ప్రాప్తిని పొందారు. ఈ విధమైన రాజధర్మ నిర్వహణ రాజ్యభారం 
నిర్వహించే బ్రాహ్మణుడికైనా (శ్రేష్టమైనది. రాజ్యభారం వహించటం, యుద్దం చేయటం, రౌద్రరసంతో కూడుకొన్నవనే 
సంగతి పిల్లలకైనా తెలుసు. రాజనీతిలో పాపాలు చేయటం ఉండదని ఆ పెద్దలు చెప్పేమాట. మామూలు రాజునకైనా 
ఇతరులు పెడుతుండగా తినటం తగదు. అటువంటిది, కౌరవవంశంలో శ్రేష్టుడవైన నీకు అది తగింది కాదు. 
కనుక శోకం వదలిపెట్టుము. రాజుల మనస్సులు వజంతో సమంగా ఉండాలి సుమా! (రాజుల మనసులు వజ్రంవలె 
కఠినంగా మొక్కవోనివిగా ఉండాలని భావం). 


వ. అట్లుంగాక. 153 


తాత్సర్యం: అంతేకాక. 


ఉ. వైరివధంబు నీకును నవశ్యము. జేయక పోవరానిదై 
వైరులకున్‌ భవత్సమరవాంఛన సద్గతి కేంగం బాలి దై 
చేరె విధాతృ సంఘటన; జింతకు( గారణమేమి? ధర్మ వి 
స్మార విదుండ వీ; వకట! ధైర్య సమగ్రు(డవై వెలుంగవే. 154 


ప్రతిపదార్థం: విధాతృ= బ్రహ్మయొక్క; సంఘటనన్‌= కూర్చువలన (ఏర్పాటు వలన); వైరివధంబు= శత్రు సంహారం; అవశ్యమున్‌= 
తప్పక; చేయకపోవరానిది+ఐ= చేయకుండ వీలులేనిదై; నీకునున్‌= నీకూ (ధర్మరాజుకు); భవత్‌= నీతో; సమర వాంఛన్‌+అ= 
యుద్దం చేసే కోరికతోనే; సద్గతికిన్‌+ఏ(గన్‌= మంచి లోకాలకు వెళ్ళటానికి; వైరులకున్‌= శత్రువులకు; పాలిది+ఐ= భాగస్థమై, 
వంతుగా; చేరెన్‌= కూడాయి (సంఘటిల్లాయి); చింతకున్‌= బాధపడటానికి; కారణము= హేతువు; ఏమి= ఏముంది; అకట!= 
అయ్యో!; ఈవు= నీవు; ధర్మ విస్తార విదుండవు= ధర్మ స్వరూపం బాగా తెలిసినవాడివి; ధైర్య సమ(గ్రుండవు+ఐ= ధైర్యంతో 
కూడుకొన్న వాడివై; వెలుంగవు+ఏ= (ప్రకాశించుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 61 


తాత్సర్యం: శత్రువధ చేయక తప్పనట్లు నీకూ నీతో యుద్దం చేయాలనే కోరికతోనే ఉత్తమగతులకు వెళ్ళటం 
నీ శత్రువులకూ వంతులుగా చక్కగా సంఘటిత పరచాడు (బ్రహ్మ. ఇందులో బాధపడవలసిన దేముంది? నీకు 
ధర్మస్వరూపం బాగా తెలుసు. అందువలన ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రకాశించుము. 


వ. రాజధర్మోపాత్తంబై భవదాయత్తంబైన పూజ్యసామ్రాజ్యంబు( బరిపాలించుచు( బుణ్యక్రియానుష్టాన 
పరుండ వగు' మని పలికిన మటుమాట పలుక కున్నయన్నరేంద్రునకు మునీంద్ర వర్యుండగు పారాశర్యుం 
డిట్లనియె. 155 


ప్రతిపదార్థం: రాజధర్మ+ఉపాత్తంబు+ఐ= క్షత్రియ ధర్మంతో పొందబడినదై; భవత్‌+ఆయత్తంబు+ఐన= నీ అధీనం 
అయిన; పూజ్య= పూజించదగిన; సామ్రాజ్యంబున్‌= మహా సామ్రాజ్యాన్ని; పరిపాలించుచున్‌= చక్కగా పాలనచేస్తూ; 
పుణ్య(క్రియా= మంచి పనులు; అనుష్టాన పరుండవు= ఆచరించటంలో నిమగ్నుడవు; అగుము= కమ్ము; అని పలికినన్‌= 
అంటూ అర్హునుడు చెప్పుగా; మణుమాట= మరొక మాట; పలుకక+ఉన్న= మాట్లాడ కుండా ఉన్న; ఆ+నర+ఇంద్రునకున్‌= 
ఆ రాజ(శ్రేష్టుడితో (ధర్మరాజుతో); ముని+ఇం|ద్ర+వర్యుండు+అగు= మునులలో 'శ్రేష్టుడైన; పారాశర్యుండు= వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: రాజధర్మానుసారం నీవు పొంది, నీ అధీనంలో ఉన్న మహా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, సత్కార్యాలు 
చేయటంలో నిమగ్నుడవై ఉండవలసింది” అని అర్జును డన్న మాటలకు మారుమాట్లాడకుండా ఉన్న ధర్మరాజుతో 
వ్యాసమహర్షి ఇట్టా అన్నాడు. 
సీ. “అర్జును పలుకు సత్యంబు సమీచీన; । మార్యజనంబు గృహస్థ ధర్మ 
ముత్తమం బని చెప్పు నుర్వీశ! పశుపక్షు । లాదిగ జీవుల కాశ్రయంబు; 
నృపులకు నది దక్క దపమును దమమును । బ్రహ్మచర్యమును ధర్మములు గావు; 
ధనముల. దనియుట యని కోహటించుట । ప్రజల రక్షింపమి రాజకోటి 


ఆ. కరయంబాతకంబు లండ్రు; నీ వక్కడ । వేదచోదనా ప్రవీణ మయిన 
మనసు నేల యిట్ల మార్గవృత్తికి( జొర । నిచ్చె; దోపి ధరణి యేలు మనఘ! 156 


ప్రతిపదార్థం: ఉర్సీ+ఈశ!= భూమీపతీ! ధర్మరాజా! అర్జును పలుకు= అర్జునుడు చెప్పిన మాటలు; సత్యంబు= నిజం, వాస్తవం; 
సమీచీనము= యుక్తం; ఆర్యజనంబు= పూజ్యాలైనవారు, పెద్దలు; గృహస్థధర్మము= గృహస్థాశ్రమ ధర్మం; ఉత్తమంబు+అని= శ్రేష్టమని; 
చెప్పును= చెపుతారు; పశు+పక్షులు+ఆదిగాన్‌+జీవులకున్‌= జంతువులు, పక్షులు మొదలైన సమస్త ప్రాణులకు; ఆ(శ్రయంబు= శరణమైనట్టిది 
(అయిన); అది= ఆ గృహస్థ శ్రమధర్మం; తక్క= కాక; నృపులకున్‌= రాజులకు; తపమును= తపస్సును; దమమును= ఇం(ద్రియ నిగ్రహం; 
బ్రహ్మచర్యమును= బ్రహ్మచర్యాశ్రమమును పాలించటం (వివాహం చేసికొని గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించక, వేదాధ్యయన పరుడై 
ఉండిపోవటం); ధర్మములు+కావు= ఆచరించవలసిన విధులు కావు; ధనములన్‌= సంపదలవలన; తనియుట= సంతృప్తిచెందటం; అనికిన్‌= 
యుద్దానికి; ఓహటించుట= వెనకాడటం; (ప్రజలన్‌= పాలితులను; రక్షింపమి= కాపాడకుండా ఉండటం (అనేవి); అరయన్‌= పరిశీలించి 
చూడగా; రాజకోటికిన్‌= రాజసమూహానికి; పాతకంబులు= నివృత్తి లేని పాపాలు; అండ్రు= అంటారు; అక్కట!= అయ్యో; నీవు= నీవు; 
వేద+చోదనా+(ప్రవీణము+అయిన+మనసున్‌= వేదములు చెప్పిన మార్గంలో నడవటంలో నేర్పుగల నీ మనస్సును; ఇట్లు= ఈ విధంగా; 
అమార్గవృత్తికిన్‌= కూడని దారిలో చరించటానికి (అపమార్గంలో నడవటానికి); ఏల= ఎందుకు; చొరన్‌+ఇచ్చెదు?= వెళ్ళనిస్తావు?; అనఘ!= 
పాపరహితుడ వైన ధర్మరాజా!; ఓపి= సామర్థ్యంతో; ధరణి= భూమిని; ఏలుము= పరిపాలించుము. 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ధర్మరాజా! అర్జునుడు చెప్పిన మాటలు నిజమైనవి, తగినవి. పూజనీయులైన పెద్దలు గృహస్థాశ్రమ 
ధర్మమే అన్నింటికన్న గొప్పది అని చెపుతారు. ఎందుకంటే, పశు పక్ష్యాది సమస్త ప్రాణులకు అది ఆధారం. గృహస్థ 
ధర్మం నిర్వహించటంకంటె రాజులకు మరొక పరమధర్మం లేదు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, (బ్రహ్మచర్యం 
రాజధర్మాలు కావు. ఉన్న ధనంతో తృప్తి చెంది ఊరుకొనటం, యుద్దానికి వెనకాడటం, తనపాలనలోని (ప్రజలను 
రక్షించకుండా వదలెయ్యటం, రాజులకు నివృత్తిలేని పాపహేతువు లవుతాయి. వేద విహితమైన మార్గంలో నడవటంలో 
నేర్పరివైన నీవు ఈ విధంగా నీ మనస్సును అపమార్గంలోనికి పోనిస్తున్నావెందుకు? పాపరహితుడవైన ధర్మరాజా! 
సమర్థతతో భూమిని పాలించుము. 
నిశేషం: చతురా(శ్రమాలు: 1. బ్రహ్మచర్యం - విద్యార్ణనాకాలం; 2. గృహస్థం - వివాహితుడై ప్రజాతంతువును అవిచ్చిన్నంగా 
కొనసాగించే కాలం; 3. వానప్రస్థం - తన విధులు, బాధ్యతలు తీరినకాలం; 4. సన్న్యాసం - అన్నింటిని భగవంతుడియం దుంచి, 
సమస్తమున పరమాత్మను దర్శిస్తూ గడిపే కాలం. సనాతన ధర్మం మానవుని జీవితాన్ని ఈ నాలుగు భాగాలుగా విభజించింది. 
క _ నీ వార్యబోధితుండవు | గావే! వర్ణాశ్రమ ప్రకారములు వినం 
గావలయునేె ధర్మంబులు । భూవరునకు దండనీతి. బోలంగలవే! 157 

ప్రతిపదార్థం: నీవు= నీవు (ధర్మరాజు); ఆర్యబోధితుండవు= పూజ్యులచేత జ్ఞాన బోధను పొందినవాడవు; కావు+ఏ?= కావా ఏమి? 
వర్ష+ఆ(శమ+ప్రకారములు= చతుర్హ్వర్థాల, చతురాశ్రమాల పద్దతులు; వినంగాన్‌+వలయును+ఎ?= వినవలసి ఉన్నదా ఏమి: 
భూవరునకున్‌= భూపాలకుడైన రాజునకు; ధర్మంబులు= ఇతర ధర్మాలన్నీ; దండనీతిన్‌= రాజనీతితో; పోలన్‌+కలవే?= సమానం 
కాగలవా? 
తాత్సర్యం: 'ధర్మరాజా! నీవు పెద్దలవద్ద జ్ఞానాన్ని పొందలేదా? వర్ణాశ్రమధర్మాలు, పద్దతులు తెలిసికొనవలసి 
ఉన్నదా? రాజునకు దండనితిని (రాజ్యపాలన, యుద్దనీతి మొదలైనవాటిని) మించిన ధర్మం మరొక్కటి లేదు. 
విశేషం: 1. ధర్మరాజు అజ్ఞానంతో ప్రవర్తిస్తే ఆ తప్పు విద్యా బోధన చేసిన గురువుది అనటం ధర్మరాజు గురువును చులకన 
చేయటం - అది ధర్మరాజు సహించలేడు కదా! 

2. మానవ జీవిత కాలాన్ని చతురా(శ్రమాలుగా విభజించినట్టే, సమాజం మానవుల వృత్తి, ప్రవృత్తుల రీత్యా నాలుగు భాగాలుగా 


విభజించబడింది. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. ఈ వర్ణాలు ఈనాడు సమాజంలో అమలులో ఉన్న కులాలు 
ఒకటి కావు. రెంటికీ హస్తిమశకాంతరం ఉన్నది. 


3. రాజ్యపాలనకు సంబంధించిన అంశాలన్నీ దండనీతిలో భాగం. 


వ. సుద్యుమ్నుండను ధరణీశుండు దండనీతిని కాదె యపవర్గంబు వడసె' ననుటయు, నజాతశత్రుం 'డాసుద్యుమ్ను 
వృత్తాంతంబు వినవలతు నానతి' మ్మనిన నమ్మహీపతి కమ్మునిపతి యిట్లనియె. 158 


ప్రతిపదార్థం: సుద్యుమ్నుండు+అను= సుద్యుమ్నుడు అనే పేరున్న; ధరణీ+-ఈశుండు= రాజు; దండనీతిన్‌+అ= దండనీతి వలననే; 
కాదు+ఏ= కదా; అపవర్గంబు= మోక్షం; పడసెన్‌= పొందాడు; అనుటయున్‌= అనగా; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆ సుద్యుమ్ను 
వృత్తాంతంబు= ఆ సుద్యుమ్నుడనే పేరుగల రాజు చరిత్ర; వినవలతున్‌= వినాలని కోరుకొంటున్నాను; ఆనతి+ఇమ్ము+అనినన్‌= 
సెలవీయవలసింది అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు (ధర్మరాజుకు); ఆ+మునిపతి= ఆ మునిశ్రేష్టుడైన వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 63 


తాత్సర్యం: 'సుద్యుమ్ను డనేరాజు దండనీతిని అనుస్టించటం వలననే మోక్షం పొందాడు” అని వ్యాసుడు చెప్పగానే 
ధర్మరాజు “ఆ సుద్యుమ్నుడి చరిత్ర వినాలనుకొంటున్నాను చెప్పుము” అని ప్రార్థించగా, ధర్మరాజుకు వ్యాసుడు 
ఇట్టా చెప్పసాగాడు. 

పారాశర్యుండు సుద్యున్ను చరితంబు ధర్మజునకు. జెప్పుట (సం. 12-24-1) 


క “విను శంఖుండును లిఖితుం । డన నిరువురు విప్రవర్యు లన్న్మయు. దమ్ముం 
డును గలరు బాహుదాతీ । ర నివాసులు ధర్మతత్పర మనోవృత్తుల్‌. 159 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! వినుము; బాహుదాతీర నివాసులు= బాహుదా నదీ తీరంలో నివసించే వారైన; ధర్మ+తత్పర+మనోవృత్తుల్‌= 
ధర్మమార్గంలో నడవటంలో లగ్షమైన మనోధర్మం కల వారైన; అన్నయున్‌+తమ్ముండును= అన్నదమ్ములైన; శంఖుండును+లిఖితుండు+అనన్‌= 
శంఖుడు, లిఖితుడు అనే పేర్టు కల; ఇరువురు= ఇద్దరు; విప్రవర్యులు= బ్రాహ్మణోత్తములు; కలరు= ఉన్నారు. 


తాత్సర్యం: 'ధర్మరాజా! వినుము. బాహుదానదీ తీరంలో, ధర్మమార్గ ప్రవర్తనులైన శంఖుడు, లిఖితుడు అనే పేర్టు 
కల అన్నదమ్ములైన (బ్రాహ్మణోత్తములు ఇద్దరు ఉన్నారు. 


సీ. వారి యాశ్రమముల భూరిపుష్ప ఫలాభి | వృద్ధి నొప్పారెడి వివిధ భూరు 
హంబులు గల; వొకయపుడు శంఖుండు గృహమ్మున లేకుండ ననుజు( డచటి 
కరిగి యందొక మ్రాన నారంబండిన పండ్లు । గని వేడ్మమై గోసికొని తినంగ, 
నయ్యన్న యేతెంచి 'యనుజ! యీ ఫలము లె। క్కడియవి చెప్పు' నావుడును వార్చి 


తే. ప్రణతుండై 'యిచ్చటివియని పలికె లిఖితు( | డాత( 'డనుమతి లేక కోయంగం దగునె? 
మ్రుచ్చిమియ కాదె యది? పాప మచ్చుపడియె; । నృపతిచే దండితుండవై నీ(గికొనుము. 160 


ప్రతిపదార్థం: వారి= ఆ శంఖలిఖితుల; ఆశ్రమములన్‌= ఆ(శ్రమాలలో; భూరి= అధికమైన; పుష్ప+ఫల+అభివృద్దిన్‌= పూలు 
పండ్లు పెంపొందటంచేత; ఒప్పు+ఆరెడి= అందగించే; వివిధ= అనేకములైన; భూరుహంబులు= వృక్షాలు; కలవు= ఉన్నాయి; 
ఒక+అపుడు= ఒక సమయంలో; శంఖుండు= అన్నగారైన శంఖుడు; గృహమ్మునన్‌= ఇంటిలో; లేక+ఉండన్‌= లేకపోగా; 
అనుజుండు= తమ్ముడు; అచటికిన్‌+అరిగి= అన్న ఆ(శ్రమానికి వెళ్ళి; అందున్‌= అక్కడ; ఒక (మ్రానన్‌= ఒక చెట్టుకు; 
ఆరన్‌+పండిన= విరగ కాసిన; పండ్డు+కని= పళ్ళనుచూచి; వేడ్కమైన్‌= వేడుకతో, ముచ్చటపడి; కోసికొని= తెంపుకొని; తినంగన్‌= 
తినగా; ఆ+అన్న= ఆ అన్న అయిన శంఖుడు; ఏతెంచి= వచ్చి; అనుజ!= తమ్ముడా!; ఈ ఫలములు= ఈ పళ్ళు; ఎక్కడి+అవి?= 
ఎచటివి?; చెప్పు= తెలుపుము; నావుడును= అని అనగా; లిఖితుండు= తమ్ముడైన లిఖితుడు; వార్చి= ఆచమించి; ప్రణతుండు+ఐ= 
అన్నకు నమస్కరించినవాడై; ఇచ్చటివి+అ= ఇక్కడివే; అని+పలికెన్‌= అని చెప్పాడు; ఆతండు= అన్న అయిన శంఖుడు; 
అనుమతిలేక= అనుజ్ఞ తీసికొనక; కోయంగన్‌+తగునె?= పళ్ళు కోయవచ్చునా?; అది= అట్టా అనుమతి లేకుండా కోయటం; 
ముచ్చిమి+అ= దొంగతనమే; కాదు+ఎ?= కాదా?; పాపము= దోషం; అచ్చుపడియెన్‌= స్పష్టపడింది; నృపతిచేన్‌= రాజుచేత; 
దండితుండవు+ఐ= శిక్షించబడినవాడవై; నీంగికొనుము= పొగొట్టుకొనుము. 


తాత్సర్యం: ఆ విప్రసోదరులు శంఖ లిఖితుల ఆశ్రమాలు పూలతోనూ, పళ్ళతోనూ నిండిన చెట్టు కలిగి ఉండి 
అందగిస్తున్నాయి. ఒకసారి శంఖుడు ఇంట లేనప్పుడు లిఖితుడు అక్కడికి వెళ్ళి, ఒక చెట్టున ఉన్న ఆరముగ్గిన 
పళ్ళను చూచి, ముచ్చటపడి కోసికొని తిన్నాడు. అంతలో అక్కడికి వచ్చిన శంఖుడు “ఆ పళ్ళెక్కడివి? అని 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రశ్నించాడు. దానికి లిఖితుడు ఆచమించి, అన్నకు నమస్కరించి, 'ఇచ్చటివే” అని జవాబిచ్చాడు. దానికి శంఖుడు 
“అనుమతి లేకుండా పళ్ళు కోయవచ్చా? అది దొంగతనం కాదా? పాపం చేసినట్లు నిర్దారణ అయింది. రాజుచేత 
శిక్షించబడి పాపాన్ని పోగొట్టుకొనుము. 


వ.  రయంబున రాజసన్నిధికిం జని, భవత్మర్మం బుపన్యసించి దండించుట వే(డు' మని పలికినం దెలిసి 
'యట్లకాకి యని లిఖితుండు సుద్యుమ్ము( గానంబోయి నగరి వాకిట నిలిచినం, బ్రతిహారు లమ్మహాత్ము 
నరుగుదెంచుట యమ్మహీపతి కెజింగించిన, నతండు సంభ్రమంబున సామాత్యుండై యాసంశితవ్రతుం 
డున్నయెడకుం జని వినయంబు సేసి 'మీర లిచ్చటికి వేంచేసిన ప్రయోజనం బేమి? యానతిండు; మీ చెప్పినట్ల 
చేసిది నని విన్నవించిన నా విప్రవర్యుం డాతని కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: రయం బునన్‌= వేగంగా (వెంటనే); రాజ సన్నిధికిన్‌= రాజ సమ్ముఖానికి (రాజు వద్దకు); చని= వెళ్ళి; భవత్కర్మంబు= 
నీవు చేసిన పని; ఉపన్యసించి= చెప్పి; దండించుట= శిక్షించటాన్ని; వేడుము= ప్రార్థించుము; అని పలికినన్‌= అని చెప్పగా; తెలిసి= 
తప్పు తెలిసికొని; అట్టు+అ+కాక+అని= అట్లే జరుగును గాక అని (సరే అని); లిఖితుండు; సుద్యుమ్నున్‌= సుద్యుమ్ముడిని; 
కానన్‌+పోయి= చూడటానికి వెళ్ళి; నగరి వాకిటన్‌= రాజద్యారం వద్ద; నిలిచినన్‌= నిలువగా; ప్రతిహారులు= ద్వారపాలకులు; 
ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడియొక్క; అరుగుదెంచుట= రాకను; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు; ఎటింగించినన్‌= తెలియ 
చెప్పగా; అతండు= ఆ రాజు; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో (వెనువెంటనే); స+అమాత్యుండు+ఐ= మంత్రులతో 
కూడుకొన్నవాడై; ఆ సంశిత వ్రతుండు= అనుమానించబడని దీక్ష కలవాడు; ఉన్న+ఎడకున్‌= నిలిచి ఉన్నచోటికి; చని= వెళ్ళి; 
వినయంబు+చేసి= వినయంతో; మీరలు= మీరు; ఇచ్చటికిన్‌= ఇక్కడికి; వేంచేసిన= వచ్చిన; ప్రయోజనంబు+ఏమి?= కారణం 
ఏమిటి? (ఉద్దేశం ఏమిటి?); ఆనతి+ఇండు= ఆజ్ఞాపించండి; మీ చెప్పిన+అట్టు+అ= మీరు చెప్పిన విధంగానే; చేసెదన్‌= చేస్తాను; 
అని విన్నవించినన్‌= అని ప్రార్థించగా; ఆ విప్రవర్యుండు= ఆ (బ్రాహ్మణోత్తముడు; ఆతనికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'రాజు వద్దకు వెళ్ళి, నువ్వు చేసిన పని చెప్పి, దండించుమని అడుగు అని తమ్ముడితో అన్నాడు. 
అతడు తన తప్పు తెలిసికొన్నవాడై, సరేనని సుద్యుమ్నుడనే రాజును కలవటానికి వెళ్ళి రాజద్వారం వద్ద నిలిచాడు, 
ప్రతిహారు లాసంగతి రాజునకు తెలుపగా అతడు హడావుడిగా మం(త్రులందరితో కలిసి లిఖితు డున్న చోటికి 
వచ్చి వినయంగా “మీ రిచ్చటికి ఏ ప్రయోజనాన్ని ఆశించి వచ్చారు? మీరు చెప్పినట్టుగా నడచుకొంటాను' అని 
ప్రార్థించాడు. అప్పు డా లిఖితుడు రాజుతో ఈ విధంగా చెప్పాడు. 


ఆ. ' చెప్పినట్ల యేను జేసెద నని యొడం । బడినవాండ వింక( బలుకు దిరుగ 

గామి మటివ కుండ(గా నీకు వలయు. జు | మృయ్య దండధారకాగ్రగణ్య!' 162 
ప్రతిపదార్థం: దండధారక+అ(గ్రగణ్య!= పాలనా దండాన్ని ధరించిన రాజులలో శ్రేష్టుడా! సుద్యుమ్మా!; ఏనున్‌= నేను; 
చెప్పిన+అట్టు+అ= చెప్పిన విధంగానే; చేసెదన్‌+అని= చేస్తానని; ఒడంబడినవా(డవు= అంగీకరించావు; నీకున్‌= నీకు; ఇంకన్‌= 


ఇకపై; పలుకు= మాట; తిరుగన్‌= వెనక్కితీసికొనటం; కామిన్‌= వీలుకాదని; మణవక+ఉండంగాన్‌= మరచిపోకుండా; 
వలయున్‌+చుమ్ము+అయ్య!= ఉండాలి సుమా! 


తాత్పర్యం: 'రాజదండాన్ని ధరించిన వారిలో శ్రేష్టుడవైన సుద్యుమ్న రాజా! 'నేను చెప్పినట్టు చేస్తానని ఒప్పుకొన్నావు. 
ఇక మాట తప్పటానికి వీలులేదని మరవవద్దు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 65 


వ. అని యూంి పలికి, “మద్ద్గురుని యనుమతి లేక తదీయ తరుఫలంబులు గోసికొని యుపయోగించితి; 
నది మ్రుచ్చిమి; మ్రుచ్చుల దండించు తెటింగున దండించి నన్ను గతకల్మషుం జేయుము; రాజదండితునకు 
యమదండంబు లేదని పెద్దలు సెప్పుదురు; నిన్నును దండధారణ వైకల్య కిల్టిషంబు వొరయకుండ 
వలయు' నని తేటపడ నాడిన, నమ్మాటలకు మనంబున విషాంబు నొంది, యమ్మేదినీవరుండు 
భూసురవరుం బ్రార్టించి. 163 


ప్రతిపదార్థం: అని+ఊంది పలికి= అంటూ నొక్కి వక్కాణించి; మత్‌+గురుని= నా అన్నయొక్క; అనుమతి లేక= అనుజ్ఞ లేకుండా; 
తదీయ= అతడియొక్క; తరు= చెట్టుయొక్క; ఫలంబులు= పళ్ళు; కోసికొని+ఉపయోగించితిన్‌= కోసికొని తిన్నాను; అది= అట్లా 
చేయటం; (ముచ్చిమి= దొంగతనం; (ముచ్చులన్‌= దొంగలను; దండించు+తెజంగునన్‌= శిక్షించే తీరులో; దండించిన్‌= శిక్షించి; 
నన్నున్‌= నన్ను; గతకల శ్రేషున్‌= పోయిన పాపం కలవాడినిగా; చేయుము= చేయుము; రాజదండితునకున్‌= రాజుచేత 
శిక్షించబడి నవాడికి; యమదండంబు= యముడిచేతి శిక్ష; లేదు+అని= ఉండదని; పెద్దలు= ఆర్యులు; చెప్పుదురు= చెప్పుతారు; 
నిన్నును= నిన్ను కూడా; దండధారణ= రాజదండాన్ని ధరించి కూడా; వైకల్య కల్పిషంబు= వికలత్వం (సరిగా నిర్వహించకపోవటం) 
అనే పాపం; పొరయక+ఉండవలయును+అని= పొందకుండా ఉండాలి అని; తేటపడన్‌= స్పష్టపడేటట్లుగా; ఆడినన్‌= మాటాడగా; 
ఆ+మాటలకున్‌= లిఖితుడు పలికిన మాటలకు; మనంబునన్‌= మనస్సులో; విషాదంబున్‌+పొంది= దుఃఖాన్నిపొంది; ఆ+మేదినీవరుండు= 
ఆ రాజు; భూసురవరున్‌= (బ్రాహ్మణోత్తముడిని; ప్రార్ధించి= వేడి. 


తాత్సర్యం: అంటూ గట్టిగా చెప్పి, 'నా అన్న అనుమతిలేకుండా, అతడి చెట్టుపళ్ళు కోసికొని తిన్నాను. అట్టా చేయటం 
దొంగతనమే. కనుక నన్ను దొంగలను శిక్షించే తీరులో దండించి పాపరహితుడిని చేయుము. రాజదండన పొందిన 
వాడికి యమదండన ఉండదని పెద్ద లంటారు. అట్లా చేస్తే నీకు దండధారివై కర్తవ్యం నుండి తొలగిన పాపం 
అంటకుండా ఉంటుంది" అని తేట తెల్లంగా చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు మనసులో చాలా బాధపడి ఆ 
విఫ్రుడిని ప్రార్థించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ.  'అనఘచరిత! యిట్లు నను నియోగించుట | యుడుగు' మని యమాత్యయుతము గాగ 
భక్తి మెఅసి యెన్నిభంగుల. జెప్పిన । నియ్యకొనక యున్న నెట్టకేని. 164 


ప్రతిపదార్థం: అనఘ చరిత!= పాపంలేని పవిత్రమైన నడవడిక కలవాడా! లిఖితుడా!; ఇట్టు= ఈ విధంగా; ననున్‌ నియోగించుట= 
నన్ను ఆజ్ఞాపించటం; ఉడుగుము+అని= మానుమని; అమాత్యయుతము+కాంగన్‌= మంత్రులతో కూడుకొని; భక్తి మెజసి= భక్తి 
ప్రకటమయ్యేటట్టు; ఎన్ని భంగులన్‌= ఎన్ని విధాలుగా; చెప్పినన్‌= చెప్పినా కాని; ఇయ్యకొనక= అంగీకరించక; ఉన్నన్‌= ఉండగా; 
ఎట్టకేని= చిట్టచివర కేదో విధంగా. 

తాత్పర్యం: 'పాపరహితమైన (నిర్మలమైన) నడవడిక కలిగిన విప్రోత్తమా! నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించటం 
మానుము” అని మంత్రులతో కలిసి భక్తితో ఎన్నో విధాలుగా వేడుకొన్నా అంగీకరించకపోవటంతో, చిట్టచివరికి. 
(తరువాతి వచనంతో అన్వయం). 


లిఖితుండు సుద్యుమ్నునిచేత నికృత్తకరుం డగుట (సం. 12-24-19) 


వ. నిశ్చయించి సముచిత దండనీతి వ్రతశీలుండగు నన్నరపాలుం డమ్మహాద్విజునిం గరయుగచ్చేదనంబున 
దండింతుం జేసిన, నతం డతని దీవించి మగిడి చని శంఖునిం గని నికృత్తంబు లైన హస్తంబులు సూపి 
“సమ్యగనుభూత దండితుండ నైతి” ననిన నాతండు ప్రీతుందై. 165 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నిశ్చయించి= నిర్ణయించుకొని (లిఖితుడు కోరినట్టు చేయటానికి నిశ్చయించుకొని); సముచిత= బాగా తగిన; 
దండనీతి వ్రతశీలుండు+అగు= దండనీతిని అమలు పరచే స్వభావం కలిగినవాడైన; ఆ+నరపాలుండు= ఆ సుద్యుమ్న రాజు; 
ఆ+మహాద్విజునిన్‌= ఆ గొప్ప విఫ్రుడిని; కరయుగ= రెండు చేతులను; ఛేదనంబునన్‌= ఖండించటంతో; దండితున్‌+చేసినన్‌= 
శిక్షించబడిన వాడినిగా చేయగా; అతండు+అతనిన్‌= లిఖితుడు సుద్యుమ్నుడిని; దీవించి= ఆశీర్వదించి; మగిడి చని= తిరిగివెళ్ళి; 
శంఖునిన్‌+కని= తన అన్న అయిన శంఖుడిని చూచి; నికృత్తంబులు+అయిన= ఖండించబడిన; హస్తంబులు= చేతులను; చూపి= 
చూపించి; సమ్యక్‌= చక్కగా; అనుభూత= అనుభవించిన; దండితుండన్‌+ఐతిన్‌= శిక్షపాందిన వాడినయ్యాను; అనినన్‌= అనగా; 
ఆతండు= ఆ శంఖుడు; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై. 

తాత్సర్యం: ఒక నిశ్చయానికి వచ్చినవాడై, దండనీతిని చక్కగా అమలు పరిచే స్వభావం కల సుద్యుమ్నుడు ఆ 
మహానుభావుడైన లిఖితుడి చేతులు రెంటినీ ఖండించి శిక్షించాడు. ఆ లిఖితుడు రాజును ఆశీర్వదించి అన్నగారి 
వద్దకు వెళ్ళి తన తెగిన చేతులు చూపి, చక్కని దండనను అనుభవించానని చెప్పగా, శంఖుడు సంతోషించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. ధర్మమార్గ ముల్లంఘింప( దగదుగాన । వలసె నిష్కృతి కులమెల్ల వెలసె నీ క 

తమున సురముని పితృ తర్ప్షణములు సేయు । మరిగి బాహుదాపుణ్యతోయముల ననఘ. 166 
ప్రతిపదార్థం: అనఘ != పాపరహితుడా! (ఇక్కడ ఈ ప్రయోగం సార్థకం); ధర్మమార్గము= ధర్మముయొక్క పద్దతి; ఉల్లంఘింపన్‌= 
దాటటం; తగదు= ఉచితం కాదు (కూడదు); కాన= అందువలన; నిష్కృతి= చేసిన దానికి ప్రాయశ్చిత్తం; వలసెన్‌= చేయవలసి 
వచ్చింది; నీ కతమునన్‌= నీ కారణంగా; కులము+ఎల్లన్‌= వంశమంతా; వెలసెన్‌= (ప్రకాశించింది; అరిగి= వెళ్ళి; బాహుదా 
పుణ్యతోయములన్‌= పవిత్రమైన బాహుదా నది నీళ్ళలో; సుర+ముని+పితృ= దేవతలకు, మునులకు, పితరులకు; తర్పణములు= 
జలాంజలులు; చేయుము= చేయవలసినది. 
తాత్పర్యం: “పాపాలను పోగొట్టుకొన్న లిఖితుడా! ధర్మమార్లాన్ని ఎవరూ తప్పకూడదు. కనుక ప్రాయళ్సిత్తం 
అవసరమైనది. నీవలన మన వంశమంతా (ప్రకాళిస్తున్నది. వెళ్ళి బాహుదానదిలోని పుణ్యప్రదమైన నీటిలో దేవతలకు, 
మునులకు, పితరులకు తర్పణా లిమ్ము. 
వ. వినుము. 167 
తాత్పర్యం: (ఇంకా) వినుము. 
తే. కల్లు ద్రావుట, గురుపత్ని, గవయుటయును, । విప్రం జంపుట, బ్రహ్మ స్వవిషయ మైన 

మ్రుచ్చిలుటయును నివి గల క్రూరజనుల. । బ్రీతిబొందుటయును మహాపాతకములు. 168 
ప్రతిపదార్థం: కల్టు+(త్రావుట= సురాపానం; గురుపత్నిన్‌= గురువు యొక్క (అన్న, పెద్దవాడు, విద్యా బోధన 
చేసినవాడియొక్క) భార్యను; కవయుటయును= కూడటం; వి(ప్రున్‌= (బ్రాహ్మణుడిని; చంపుట= చంపటం; 
(బ్రహ్మస్వవిషయము+ఐన= (బ్రాహ్మణుడికి చెందిన ధనమునకు సంబంధించిన; (ముచ్చిలుటయును= దొంగిలించటం; 


ఇవి+కల= ఈ నాలుగు లక్షణాలు ఉన్న; జనులన్‌= మానవులతో; ప్రీతిన్‌= ఇష్టంతో; పొందుటయును= కలిసి ఉండటం; 
మహాపాతకములు= పెద్దపాపపు పనులు. 


తాత్సర్యం: సురాపానం, గురుపత్నిని కూడటం, (బ్రాహ్మణుడిని చంపటం, బ్రాహ్మణుల ధనము దొంగిలించటం- 
ఈ నాలుగు లక్షణాలు కలవారితో ఇష్టంతో కలిసి ఉండటం మహాపాతకాలు (నిష్కృతిలేని పాపాలు). 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 67 


వ. ఇమ్మహాపాతకంబు లేనింటిలోన నెద్ది సేసిన నే జాతివాండును దండనీయుండ, విశేషించి తస్కరుండు 
శారీరదండ యోగ్యుండు; రాజదండితులు సుకృత వంతుల భంగి(బుణ్యలోక ప్రాప్తులగుదురు; నీ వమ్మహారాజు 
చేతదండింప బడుటం బుణ్యాత్ముండవును వంశోద్ధారణ సమర్థుండవు నైతివి; సంతోషింపుము పొ'మ్మనినం 
బోయి లిఖితుండు. 169 


ప్రతిపదార్థం: ఈ+మహాపాతకంబులు= ఈ గొప్ప పాపకార్యాలు; ఏనింటిలోనన్‌= ఐదింటిలో; ఎద్ది+చేసినన్‌= ఏది ఆచరించినా; 
ఏ జాతివాండును= ఏ వర్షస్థుడైనా; దండనీయుండు+అ= శిక్షార్హుడే; విశేషించి= ప్రత్యేకంగా; తస్కరుండు= దొంగ; శారీరదండ 
యోగ్యుండు= శారీరకమైన శిక్షకు తగినవాడు; రాజదండితులు= రాజుచేత శిక్షించబడినవారు; సుకృతవంతుల భంగిన్‌= 
పుణ్యకార్యాలు చేసినవారివలె; పుణ్యలోక+ప్రాప్తులు= సత్కార్యాలు చేసినవారు పోయే లోకాలను పొందినవారవుతారు; నీవు= నీవు; 
ఆ+మహారాజుచేతన్‌= ఆ సుద్యుమ్నుడిచేత; దండింప(బడుటన్‌= శిక్షించబడి ఉండటంచేత; పుణ్యాత్ముండవును= సుకృతివి; 
వంశ+ఉద్దరణ+సమర్భ్థుండవును= కులపావనుడవు; ఐతివి= అయ్యావు; సంతోషింపుము= ఆనందించుము; పొమ్ము= వెళ్ళుము; 
అనినన్‌= అనగా; లిఖితుండు= లిఖితుడు; పోయి= వెళ్ళి. 


తాత్పర్యం: “ఈ ఐదు మహాపాతకాలలో ఏ ఒక్కటిచేసినా, ఏ వర్లస్థుడైనా దండించ తగినవాడే. ప్రత్యేకించి దొంగ 
శరీరదండనకు అర్హుడు. రాజదండన పొందినవారు పుణ్యాత్ములవలె పుణ్యలోకాలకే పోతారు. నీవు సుద్యుమ్న 
మహారాజుచేత దండన పొందావు కనుక పుణ్యాత్ముడివి. వంశపావనుడివి అయ్యావు. దీనికి సంతోషించుము. ఇక 
వెళ్ళుము” అన్నాడు. లిఖితుడు అన్న చెప్పినట్టుగా వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. బాహుదానదియం దవగాహనంబు । సేయ. బ్రభవించె నాతని చేతు లపుడ 
విస్మయం బంది యతడు వేవేగ వచ్చె । నన్నపాలికి మగుడ( బ్రహర్షమెస(గ. 170 


ప్రతిపదార్థం: బాహుదానదియందున్‌= బాహుదానదిలో; అవగాహనంబు+చేయన్‌= మునుగగా; అపుడు+అ= అప్పుడే; ఆతని 
చేతులు= ఆతడి చేతులు; ప్రభవించెన్‌= పుట్టాయి, మొలిచాయి; అత(డు= ఆ లిఖితుడు; విస్మయంబు+అంది= ఆశ్చర్యపోయి; 
వేవేగ= మిక్కిలి వేగంగా; మగుడన్‌= తిరిగి; ప్రహర్హము+ఎసంగన్‌= మిక్కిలి సంతోషం విజృంభించగా; అన్నపాలికిన్‌= అన్న దగ్గరికి; 
వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: బాహుదానదిలో మునుగగానే లిఖితుడికి చేతులు మొలిచాయి. అతడు ఆశ్చర్యంతో, ఎక్కువైన 
ఆనందంతో వేగంగా అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. 


విశేషం: బాహు= చేతులు; ద= ఇచ్చునది అనే పేరు ఈ సంఘటనతో ఆ నదికి సార్ధకం అయింది. 


వ. వచ్చియరుణ కమలంబులం దెగడు తన కరంబులం జూపిన నతండు 'దీనికి నచ్చెరు పడనేల? యిది మదీయ 
తపోవిభవంబున దైవకృతం బైన విశేషంబు; నీవు శుచి వగుట దైవంబున కెక్కె సుద్యుమ్నుండును నీ 
పుణ్యానుష్టానంబున నిజపితృవర్గ సహితంబుగా నిర్మలాత్ముండయ్యె' ననియె; నట్లగుటం జేసి. 171 


ప్రతిపదార్థం: వచ్చి; అరుణ= ఎర్రని; కమలంబులన్‌= తామరలను; తెగడు= తిరస్కరించే; తనకరంబులన్‌= తన చేతులను; 
చూపినన్‌= చూపించగా; అతండు= ఆ శంఖుడు; దీనికిన్‌= ఈ చేతులు తిరిగి రావటానికి; అచ్చెరువడన్‌+ఏల?= ఆశ్చర్యపడటం 
ఎందుకు?; ఇది= ఈ విషయం; మదీయ= నా దైన; తపోవిభవంబునన్‌= తపస్సుయొక్క గొప్పతనం కారణంగా; దైవకృతంబు+ఐన= 
భగవంతుడు చేసిన; విశేషంబు= ప్రత్యేకాంశము; నీవు= నువ్వు (లిఖితుడు); శుచివి= పరిశుద్దుడవు; అగుట= అవటం; 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


దైవంబునకున్‌= భగవంతుడికి; ఎక్కెన్‌= నచ్చింది; సుద్యుమ్నుండునున్‌= సుద్యుమ్నుడు కూడా; ఈ పుణ్య+అనుష్టానంబునన్‌= 
ఈ పుణ్యకార్యాన్ని ఆచరించటం వలన; నిజ= తన; పితృవర్గ+సహితంబుగాన్‌= పితరుల సమూహంతో కూడ; 
నిర్మల+ఆత్ముండు+అయ్యెన్‌= పవిత్రాత్ముడయ్యాడు; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; అగుటన్‌+చేసి= అవటంచేత. 
తాత్సర్యం: అన్నవద్దకు వచ్చి ఎర్రతామరలకన్న అందంగా ఉన్న తన చేతులను చూపించగా, ఆ శంఖుడు 
తమ్ముడితో 'దీనికంత ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇది నా తపోవిభవం కారణంగా భగవంతుడు చేసిన అద్భుతం. 
నీవు పరిశుద్దుడ వని పరమాత్మకు తెలిసింది. ఈ పుణ్యకార్యాచరణవలన సుద్యుమ్నుడు కూడా తన పితరులతో 
సహా పవిత్రుడయ్యాడు” అన్నాడు. అందువలన - (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. జననుత! నీవునుం దగ. బ్రజాపరిరక్షణ మాచరింపు; నీ 

యనుజునిమాట వేదవచనార్ద నిరూఢము; రాజనీతి దం 

డనమున( గాని యొండున నొడంబడ దెన్నండు నార్యకోటియం 

దును వగదక్కు మేలు మిల దుష్టిగ జేయుము మేటి జన్నముల్‌.” 172 
ప్రతిపదార్థం: జననుత!= ప్రజలచేత కీర్తించబడే ధర్మరాజా!; నీవునున్‌= నీవు కూడా; తగన్‌= చక్కగా; ప్రజాపరిరక్షణము= 
ప్రజలను చక్కగా కాపాడటాన్ని; ఆచరింపు= చేయుము; నీ+అనుజుని+మాట= నీ తమ్ముడు చెప్పినమాట; వేదవచన+అర్థనిరూఢము= 
వేదవాక్కులలోని అర్థాన్ని తెలియజెప్పేది; ఆర్యకోటి+అందును= పూజనీయులైనవారిలో కూడా; రాజనీతి= రాజ్యపాలనలోని 
న్యాయం; దండనమునన్‌+కాని= దండనచేత కాని; ఒండునన్‌= మరొక విధంగా; ఎన్నడున్‌= ఎప్పుడూ; ఒడంబడదు= కుదరదు; 
వగన్‌= బాధను; తక్కుము= వదలుము; ఇలన్‌= భూమిని; ఏలుము= పాలించుము; మేటి= గొప్ప; జన్నముల్‌= యజ్ఞాలు; 
తుష్టిగన్‌= తృప్తిగా; చేయుము. 
తాత్పర్యం: “ప్రజలచేత కీర్తించబడే ధర్మరాజా! నీవు కూడా చక్కగా ప్రజలను పాలించుము. నీ తమ్ముడు 
చెప్పినమాట వేదార్థంతో నిండింది. పూజ్యులైనవారు కూడా రాజనీతిలో దండనమున తప్ప మరొకరీతిగా రక్షణం 
ఏర్పడదు. కనుక శోకాన్ని వదలుము; భూమిని పాలించుము, గొప్పు గొప్ప యజ్ఞాలను తృప్తిగా చేయుము”. 


వ. అని చెప్పి మజియు నిట్లనియె. 173 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఈ విధంగా చెప్పి; మజియున్‌= ఇంకా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: పారాశర్యు డీ విధంగా చెప్పి, ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ, *' అడవుల మీరున్నయపుడు నీ తమ్ములు । వివిధ మనోరథావేశ కలిత 
హృదయులై యుండుదు; రదయత వీరి । నుపేక్షింప కిల యేలి యెల్లభోగ 
ములకును భాజనంబులయగా నొనర్వుము । తురగ మేధాది క్రతు ప్రయుక్తి. 
బర(గుము; వీరలు బహుయజ్ఞములు సేయు । వా రటమీ6ద నిర్ద్వంద్వవృత్తి 


తే. వెడలెదవు గాక విను మేము వెట్టివార; । మే మహీశ్వర నీ మది మేలుగంటి 
మతిథి సుర పితృ విషయము నప్పు చిక్కు గలిగియుండంగ నది నీకు( గాదు గాని. 174 


ప్రతిపదార్హం: మహీ+-ఈశ్వర!= భూపతీ! ధర్మరాజా!; వినుము= వినవలసింది; అడవులన్‌= అరణ్యాలలో; మీరు; ఉన్న+అపుడు= 
నివసించినప్పుడు; నీ తమ్ములు= నీ అనుజులు; వివిధ= అనేకమైన; మనోరథ+ఆవేశ+కలిత+హృదయులు+ఐ= కోరికలతోనూ, 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 69 


ఆవేశాలతోనూ కూడుకొన్న మనస్సులు కలవారై; ఉండుదురు= ఉండి ఉంటారు; అదయతన్‌= దయలేకుండగ; వీరిన్‌= నీ 
తమ్ములను; ఉపేక్షింపక= నిర్లక్ష్యం చేయక, పట్టించుకొనక పోవటం మాని; ఇల= భూమిని; ఏలి= పాలించి; ఎల్లభోగములకును= 
అన్ని భోగాలకు; భాజనంబులన్‌+కాన్‌= అర్హులయ్యేటట్టుగా; ఒనర్పుము= చేయుము; తురగమేధ+ఆది= అశ్వమేధం మొదలైన; 
క్రతు= యజ్ఞాలయొక్క; ప్రయుక్తిన్‌= ప్రయోగంలో (చేయటంవలన); పరంగుము= నిమగ్నుడవు కమ్ము; వీరలు= నీ తమ్ములు; 
బహు= అనేకమైన; యజ్ఞములు= యాగాలు; చేయువారు= చేస్తారు; అటమీ(దన్‌= ఆ తరువాత; నిర్ష్యంద్వవృత్తి= ద్వంద్యాతీతమైన 
ప్రవృత్తిచేత; వెడలెదవుగాక= ముక్తిని పొందెదవుగాక; ఏము= మేము; వెజ్టివారము+ఏ?= తెలివిలేని వారమా?; నీ మది= నీ 
మనస్సులో; మేలు+కంటిమి= శ్రేయస్సు ఏదో చూచాము; అతిథి సుర పితృ విషయమున్‌= అతిథుల, దేవతల, పితృదేవతల 
విషయంలో; అప్పు= బుణం; చిక్కు= బాధ; కలిగి+ఉండంగన్‌= మిగిలిపోయి ఉంటే; అది= ఆ బుణ శేషం; నీకున్‌= నీకు; 
కాదు+కాని= తగదు. 


తాత్సర్యం: “ధర్మరాజా! వినుము. మీరు వనవాసం చేసేటప్పుడు నీ తమ్ములు పెక్కు కోరికలను, ఆవేశాలను 
పొంది ఉంటారు. నిర్ణయతో వారిని నిర్లక్ష్యం చేయవద్దు. భూమిని పాలించి వారికి భోగాలన్నీ అందేటట్టు చూడుము. 
అశ్వమేధాది యాగాలు చేయుము. నీ తమ్ములు కూడా అనేక యజ్ఞాలు చేస్తారు, ఆ తరువాత ద్వంద్యాలకు 
అతీతమైన నడవడికతో ముక్తిని పొందగలవు. మేము తెలివిలేని వాళ్ళమా? నీ మదికి హితమైన దానిని గమనించాము, 
అతిథి, దేవ, పితృ బుణాల బాధ మిగిలి ఉండటం నీకు తగదు. (వాటిని తీర్చటం మంచిదని సూచన). 


విశేషం: అన్నమాట మీద తమ కోరికలను, ఆవేశకావేశాలను, కోపాలను అణచుకొన్న తమ్ములమాట వినటం ధర్మరాజు ధర్మం 
అని వ్యాసుడి సూచన. 


ఆ. న్యాయనశాస్తవేదియై యింగితాకార । చేష్ట లెటి(గి జనుల శిష్టదుష్ట 
=] రా, 
తావిశేష మరసి దండనీతి యొనర్లు । పతికి నెల్ల మేలు. బడయవచ్చు. 175 
ప్రతిపదార్థం: న్యాయశాగస్తవేది+ఐ= న్యాయశా'స్తాన్ని బాగా తెలిసినవాడై; జనుల= ప్రజల; ఇంగిత= మనసులోని భావనయొక్క; 
ఆకార= రూపమును; చేష్టలు= చేతలును; ఎటి.౧= తెలిసి; శిష్టదుష్టతావిశేషము= మంచితనం, చెడ్డతనాలలోని విశేషాలను; 
అరసి= పరికించి; దండనీతి+ఒనర్చు= దండనీతిని అమలు పరచే; పతికిన్‌= రాజునకు; ఎల్లమేలున్‌= అంతా శుభమునే; 
పడయవచ్చున్‌= పొందవీలవుతుంది. 


తాత్సర్యం: న్యాయశాస్త్రం బాగా తెలిసి, ప్రజలమనోభావనలు (అభిప్రాయాలు) వాటి రూపరేఖలు, చేష్టలు, మంచి 
చెడుల తారతమ్యం పట్టిచూసి దండనీతిని అమలు పరిచే రాజునకు అంతా మేలు జరుగుతుంది. 


క అరి యాటివపాలు గొనుచు€ । గరుణ గలిగి ప్రజల దండ్రిగతి మధ్యస్థా 
చరణంబునం బాలించుట । పరమ పదముడేర్లు విడువు భయసంశయముల్‌. 176 


ప్రతిపదార్థం: అరి= పన్ను, కప్పం; ఆజవపాలు= ఆరవవంతు; కొనుచున్‌= తీసికొంటూ; కరుణ+కలిగి= దయ కలిగినవాడై; ప్రజలన్‌= 
పౌరులను; తండ్రిగతిన్‌= కన్న తండ్రివలె; మధ్యస్థ+ఆచరణంబునన్‌= పక్షపాతం లేని వర్తనంతో; పాలించుట= పరిపాలన చేయటం; 
పరమపదమున్‌= మోక్షానికి; చేర్చున్‌= చేరుస్తుంది; భయ సంశయముల్‌= భయాన్ని, అనుమానాన్ని; విడువు= వదలిపెట్టుము. 
తాత్పర్యం: ప్రజల ఆదాయం నుండి ఆరవభాగం పన్నుగా తీసికొంటూ, ప్రజలను కన్నతం(డ్రివలె కరుణా 
హృదయంతో పక్షపాతం లేని వర్తనంతో పాలనచేస్తే, అది మోక్షపదవికి చేరుస్తుంది. భయాన్ని, సందేహాన్ని 
వదలుము. 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఇవ్విధంబు గాక క్రొవ్వి కామ క్రోధ । కలిత చిత్తవృత్తి. దొల(గ నడచు 
పతికి నగు( జతుర్ధ భాగంబు ప్రజసేయు । పాపముల గులప్రదీపచరిత! 177 


ప్రతిపదార్థం: కుల ప్రదీపచరి త!= వంశాన్ని బాగా ప్రకాశింపచేసే నడతకల ధర్మరాజా!; ఈ+విధంబు= ఈ పద్దతి; కాక= కాకుండా; 
క్రొవ్వి= పొగరెక్కి, అహంకరించి; కామ= కామంచేత; క్రోధ= కోపంచేత; కలిత= కూడుకొన్న; చిత్తవృత్తిన్‌= మనోవ్యాపారంతో; 
తొలంగన్‌= తప్పి; నడచు= (ప్రవర్తించే; పతికిన్‌= రాజునకు; ప్రజ+చేయు= పౌరులు చేసే; పాపములన్‌= పాపకార్యాలలో, 
చెడుపనులలో; చతుర్ణభాగంబు= నాలుగవ వంతు; అగున్‌= అవుతుంది (వర్తిస్తుంది, చెందుతుంది). 


తాత్సర్యం: వంశప్రతిష్టను పెంచే ధర్మరాజా! ఈ చెప్పిన పద్దతిలో కాక, రాజు ననే అహంకారంతో కామ క్రోధాలతో కూడుకొన్న 
మనోవ్యాపారం కలిగి, పద్దతి తప్పి నడచుకొంటే, ప్రజలు చేసే పాపాలలో నాలుగవవంతు రాజునకు చెందుతుంది. 


చ. క్రమమున నైన శాత్రవుల గ్రందున నైనను జావ జేంత ధ 
ర్మము విను పాపకర్ములగు రాజులతో. దగ సంధి సేత దో 
షము విభు డుర్వి యమ్ముకొని సంగరముం దొలంగింప గూడునే 
సమరజితావనీభరణశాలిత బోలునె యొండు ధర్మముల్‌. 178 


ప్రతిపదార్హం: విను= ధర్మరాజా! వినుము; క్రమమునన్‌+ఐన= వరుసగా (ఒక పద్దతిలో) అయినా; క్రందునన్‌+ఐనను= సందడిగా 
(ఒక్కసారిగా) అయినా; శాత్రవులన్‌= వైరులను; చావన్‌+చేంత= చచ్చేటట్టు చేయటం; ధర్మము= చేయవలసిన విధి; 
పాపకర్ములు+అగు= చెడ్డపనులు చేసే వారైన; రాజులతోన్‌= రాజులతో; తగన్‌= చక్కగా; సంధి+చేంత= సంధిచేయటం; దోషము= 
తప్పు; విభుండు= రాజు; ఉర్వి= భూమిని; అమ్ముకొని= విక్రయించి; సంగరమున్‌= యుద్దాన్ని; తొలంగింపన్‌+కూడును+ఏ?= 
తీసివేయటం (ఆపటం) తగినదా?; సమరజిత= యుద్దంలో గెలువబడిన; అవనీభరణశాలితన్‌= భూభార దక్షతను; ఒండు 
ధర్మముల్‌= ఇతర ధర్మాలు (విధులు); పోలును+ఏ?= సరిపోతాయా? 


తాత్సర్యం: ధర్మరాజా! వినుము; నెమ్మది నెమ్మదిగా నైనా, ఒక్కసారిగా అయినా శత్రువులను మట్టుపెట్టటం 
విధ్యుక్తధర్మం. దుర్మార్గులైన రాజులతో సంధి చేసికొనటం తప్పు. భూమిని అమ్ముకొని యుద్దాన్ని తొలగించటం 
(అంటే యుద్దం చేయకుండా ఉండటం కోసం శత్రువులకు కొంతభూమిని ఇచ్చేయటం), వలన కలిసిరాదు కదా! 
యుద్దంలో గెలిచిన రాజ్యభారాన్ని వహించగల సామర్థ్యంతో పోల్చగల ధర్మం మరొక్కటి లేదు. 


వ. కావున. 179 
తాత్సర్యం: అందువలన. 


క. పో రుడుగను సమకూరద । కౌరవపతితోడ సంధి గావింపమి హిం 
సారుచి నైతి ననుట యవి । చారత నృపవంశకలితజని యగు నీకున్‌. 180 


ప్రతిపదార్థం: నృపవంశ కలిత జని= రాజవంశముతో కూడుకొన్న పుట్టువు కలవాడవు; అగు= అయిన; నీకున్‌= నీకు; పోరు= 
యుద్దం; ఉడుగను= మానటం; సమకూరదు+అ= కుదరదు (సిద్ధించదు); కౌరవపతితోడన్‌= దుర్యోధనుడితో; సంధి+కావింపమిన్‌= 
సంధి చేయకపోవటం వలన; హింసారుచిన్‌= హింసయందు ఇష్టం కలవాడిని; ఐతిన్‌= అయ్యాను; అనుట= అనుకొనటం; అవిచారత= 
ఆలోచించకపోవటమే. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 71 


తాత్సర్యం: ధర్మరాజా! రాజవంశంలో జన్మించిన నీకు యుద్దం మానటం కుదరదు. దుర్యోధనుడితో 
సంధిచేయకపోవటంవలన హింసయందు అభిరుచి కలవాడిని అయ్యాను అనుకొనటం ఆలోచనారాహిత్యమే. 


శా. భూవిస్తారము నాక్రమించి ప్రజలం బ్రోవంగ దండింపనుం 
గావన్‌ నేర్చి మఖక్రియల్‌ నడపి సంగ్రామాగ్ని కాజ్యాహుతుల్‌ 
గా వైరిక్షతజంబు వేల్చి తనుషంగక్షేపకుండై హయ 
గ్రీవుం డుత్తమసిద్ధి. బొందె; రణముల్‌ గీడే నృపశ్రేణికిన్‌? 181 


ప్రతిపదార్థం: హయగ్రీవుండు= హయగ్రీవుడనే రాజు; భూవిస్తారమున్‌= విస్తృతమైన భూమిని; ఆక్రమించి= స్వాధీన పరచుకొని; 

(ప్రజలన్‌= జనులను; ప్రోవంగన్‌= కాపాడగా; దండింపనున్‌= శిక్షింపగాను; కావన్‌= రక్షించగాను; నేర్చి= తెలిసికొని; మఖ(క్రియల్‌= 

యజ్ఞకార్యాలు; నడపి= నిర్వర్తించి; సం(గ్రామ+అగ్నికిన్‌= యుద్దమనే అగ్నికి; ఆజ్య+ఆహుతుల్‌= నేతితోడి హోమ(ద్రవ్యాలు; కాన్‌= 
Sy ౧ 

అయ్యేటట్టు; వైరి= శత్రువుల; క్షతజంబు= నెత్తురును; వేల్చి= హోమంచేసి; తనుషంగక్షేపకుండు+ఐ= శరీర వ్యామోహం 

వదలినవాడై; ఉత్తమసిద్దిన్‌= ఉత్తమగతిని; పొందెన్‌= పొందాడు; నృప్రేణికిన్‌= రాజ సమూహానికి; రణముల్‌= యుద్దాలు; కీడు+ఏ?= 

హానికరాలా? (కావు అని భావం). 


తాత్సర్యం: హయగ్రీవు డనే పేరుగల రాజు విశాలమైన సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకొని, ప్రజలను కాపాడటం, 
శిక్షించటం, రక్షించటం తెలిసికొని యజ్ఞాలు చేసి, యుద్ద మనే అగ్నికి శత్రువుల రక్తమనే నేతితో కూడిన హోమ 
(ద్రవ్యం అయ్యేటట్టుగా హోమంచేసి, శరీర వ్యామోహం వదలినవాడై ఉత్తమలోకాలు పొందాడు. రాజులకు యుద్దాలు 
హానికరాలు కావు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. విశేషాంశాన్ని సామాన్యాంశం సమర్థిస్తున్నది. 


వ. సంగరంబునం జంపుటయుం జచ్చుటయును బ్రజాపరిపాలనంబును దగిన తెజంగున 
దండించుటయును నుత్తమ క్షత్ర ధర్మంబులు గావున హింసవలని శంక విడిచి యాన్వీక్షకీ త్రయీవార్తా 
దండనీతు లను రాజవిద్యలయందును బ్రవీణులగు సహాయులతోడం గూడి సర్వ వ్యవహారంబులు 
నిర్వహింప నిర్వాణం బనతిదూరం బగు64 గలంక దక్కు మని పలికె; సకల లోక గ్రాహ్యవచనుండగు 
నమ్మహాముని యిట్లు సెప్పం దెలివొందక యున్న ధర్మనందనుం గనుంగొని పురందరనందనుం 
డుల్లంబునం గోపంబు గదుర మొగంబునం దో(పనీక యుండె; నప్పాండవాగ్రజుం డత్తపోతధనవర్యు 
వదనంబునం జూడ్కి నిలిపి నిభృతంబుగా నిట్లనియె. 182 


ప్రతిపదార్థం: సంగరంబునన్‌= యుద్దంలో; చంపుటయున్‌= చంపటమూ; చచ్చుటయును= చనిపోవటమూ; ప్రజాపరిపాలనంబును= 
జనులను పాలించటమూ; తగిన తెజంగునన్‌= ఉచితమైన రీతిలో; దండిచుటయును= శిక్షించటమూ; ఉత్తమ క్షత్రధర్మంబులు= 
శ్రేష్ణులైన రాజులు ఆచరించవలసిన విధులు; కావునన్‌= కనుక; హింసవలని= హింసను గూర్చిన; శంక= సంశయం; విడిచి= 
వదలి; ఆన్వీక్షకీ= విజ్ఞానాన్ని తెలిపే విద్య; త్రయీ= ధర్మాధర్మాలు తెలిపే విద్య; వార్తా= అర్జానర్జాలను తెలిపే విద్య; దండనీతులను= 
దండనీతి నయానయాలను తెలిపే విద్య అనే; రాజవిద్యల+అందును= క్షత్రియ ఉచితమైన విద్యలలో; ప్రవీణులు= పారంగతులు; 
అగు= అయినటువంటి; సహాయులతోడన్‌+కూడి= తోడ్పడేవారితో కలిసి; సర్వ= సమస్తమైన; వ్యవహారంబులు= పనులు; 
నిర్వహింపన్‌= చక్కగా చేయగా; నిర్వాణంబు= ముక్తి; అనతి దూరంబు+అగున్‌= దగ్గర అవుతుంది; కలంక= కలత, విచారం; 
తక్కుము= వీడుము; అని పలికెన్‌= అంటూ చెప్పాడు (వ్యాసుడు); సకల= సమస్త; లోక= లోకాలవారిచేత; గ్రాహ్య= గ్రహించదగిన, 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వీకరించదగిన; వచనుండు+అగు= మాటలు కలవాడైన; ఆ+మహాముని= ఆ గొప్పముని; ఇట్టు= ఈ విధంగా; చెప్పన్‌= చెప్పుగా; 
తెలివి+ఒందక+ఉన్న= బోధకలుగక ఉన్న; ధర్మనందనున్‌= ధర్మరాజును; కనుంగొని= చూచి; పురందర నందనుండు= 
ఇం(ద్రజుడైన అర్జునుడు; ఉల్లంబునన్‌= మనస్సులో; కోపంబు= కోపం; కదురన్‌= కలిగినా; మొగంబునన్‌= ముఖాన; తో(యపనీక= 
కనబడనీయక; ఉండెన్‌= ఉన్నాడు; ఆ+పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఆ+తపోధనవర్యు= తపస్సే 
ధనంగా కలవారిలో శ్రేష్టుడైన వ్యాసుడి; వదనంబునన్‌= ముఖమునందు; చూడ్కి= చూపు; నిలిపి= స్థిరంగా ఉంచి; 
నిభృతంబు+కాన్‌= వినయంగా, స్పష్టంగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: యుద్దంలో చంపటం, చనిపోవటం, ప్రజలను పాలించటం, ఉచితమైన రీతిలో దండించటం 
శ్రేష్టమైన రాజధర్మాలు. అందువలన హింసను గూర్చిన సంశయం వదలి, విజ్ఞానాన్ని తెలిపే ఆన్వీక్షకి, 
ధర్మాధర్మాలు తెలిపే త్రయీ, అర్థానర్ణాలను తెలిపే వార్త, నయానయాలను తెలిపే దండనీతి అనబడే నాలుగు 
క్షత్రయోచిత విద్యలలోనూ పండితులైనవారి సాహాయ్యంతో అన్ని కార్యాలను చక్కగా నిర్వర్తిస్తే మోక్షం అతి 
సమీపంలో ఉంటుంది. విచారం వదలిపెట్టుము” అన్నాడు వ్యాసుడు. అన్ని లోకాల వారిచేత గ్రహించదగిన 
మాటలు (అన్ని లోకాలవారు సమ్మతించే మాటలు) కల ముని శ్రేష్ణుడైన వ్యాసు డీ విధంగా చెప్పగా, వివేకం 
కలుగకుండా ఉన్న ధర్మరాజును చూచి అర్జునుడికి మనస్సులో కోపం కలిగింది కాని ముఖం మీద దానిని 
కనబడనీయలేదు. అప్పు డా ధర్మరాజు తపోధన(శ్రేష్టుడైన వ్యాసుడి ముఖంపై తన చూపు నిలిపి (ముఖంలోకి 
చూస్తూ) వినయంగా ఈ విధంగా పలికాడు. 


క. “పతులు మృతులైన బొగిలెడు । సతుల విలాపములు శోక సంతాపం బు 
త్థితముగ( జేయంగ నే వసు । మతి యేలిన కలంచుకలంక మానునె బుద్ధిన్‌?' 183 

ప్రతిపదార్థం: పతులు= భర్తలు; మృతులు+ఐనన్‌= మరణించగా; పొగిలెడు= కుమిలిపోయే; సతుల= భార్యల; విలాపములు= 
ఏడుపులు; శోక= విషాదంవలన; సంతాపము= రగులుతున్న బాధను; ఉత్టితముగన్‌= పైకెగసేటట్లు; చేయంగన్‌= చేస్తుండగా; 
ఏన్‌= నేను; వసుమతి= భూమిని; ఏలిన= పాలించినట్టెతే; కల(చు= బాధపెట్టే; కల(క= కలత; బుద్దిన్‌= మనస్సులో; మానును+ఎ?= 
తగ్గుతుందా? (తగ్గదని భావం). 

తాత్సర్యం: “మహర్షీ! భర్తలు మరణించగా కుమిలిపోయే భార్యల రోదనలు నాలో రగులుతున్న దుఃఖాలవలన 
పైకి ఎగదట్టుతుండగా, భూమిని నేను పరిపాలిస్తే అది మనసులోని కలతని పోగొట్ట గలదా?” (పోగొట్టలేదు). 


వ. అనుటయు నమ్మునివరుం డతని కిట్లనియె. 184 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మునివరుండు= ఆ మునులలో ఉత్తముడైన వ్యాసుడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ఈ విధంగా (ప్రశ్నించగా, మునిశ్రేష్టుడైన వ్యాసు డాతడితో ఇట్లా అన్నాడు. 


సీ. 'దుఖంబుం బొమ్మని త్రోవ, సుఖంబు ర । మని తెచ్చికొన వశమయ్య? వానిం 
దొలుబామునందలి దుష్కృతంబును సుక్ళ । తంబు హేతువులుగ( దగిలి చేయు 
బురుషుని కాలంబు; దిరములు గా వవి; పొరి। బొరి వచ్చుచు. బోవుచుండు; 
నర్థముల్‌ దుర్చుద్దికైనను సిద్ధించు । నగు కాలమున; నార్యులయ్యు( గాని 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 73 


ఆ. కాలమున ఘటింపం.గా నేర; వనిల వ । ర్నాతపేందురుచులు నధిప! కాల 
కల్పితములు; మంత్రశిల్పొషధంబులు । మేలుసేంత కాలకీలితంబు. 185 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; దుఃఖంబున్‌= బాధను; పొమ్ము+అని= వెడలిపొమ్మని; 'త్రోవన్‌= (త్రోసివేయటానికి; సుఖంబు= 
సౌఖ్యాన్ని; రమ్ము+అని= రారమ్మని; తెచ్చికొనన్‌= తీసికొనిరావటానికి; వశము+అయ్య?= మనవశమా నాయనా?; వానిన్‌= ఆ 
సుఖ దుఃఖాలను; తొలుబామునందలి= పూర్వ జన్మయందలి; దుష్కృతంబును= చెడుపనులును, పాపకృత్యాలు; సుకృతంబు= 
మంచిపనులు, పుణ్యకార్యాలు; హేతువులు గన్‌= కారణాలుగా; పురుషుని= మానవుడిని; కాలంబు= కాలం, విధి; తగిలి చేయున్‌= 
పూనికతో చేస్తుంది; అవి= ఆ సుఖదుఃఖాలు; తిరములు= స్థిరమైనవి, శాశ్వతమైనవి; కావు; పొరిన్‌+పొరిన్‌= మరల మరల; వచ్చుచున్‌= 
వస్తూ; పోవుచున్‌= పోతూ; ఉండున్‌= ఉంటాయి; అగుకాలము= అయిన కాలంలో, కాలం కలిసి వచ్చినప్పుడు; దుర్చుద్దికిన్‌+ఐనను= 
దురాత్ముడికైనా; అర్థముల్‌= సంపదలు; సిద్ధించున్‌= లభిస్తాయి; కాని కాలమునన్‌= కాలం కలిసి రాకపోతే; ఆర్యులు+అయ్యున్‌= 
సత్రవర్తన కలిగిన వారికైనా; ఘటింపనేరవు= (ధనములు) లభించవు; అనిల= వాయువు; వర్ష= వాన; ఆతప= ఎండ; ఇందురుచులు= 
చంద్రకాంతులు, వెన్నెల; కాల కల్పితములు= కాలం కూర్చినట్టివి; మం(త్ర= మంత్రాలు, ఆలోచనం; శిల్ప= బొమ్మలు (ఆకృతులు 
విగ్రహాలు); జొషధంబులు= మందులు; మేలు+చేంయ= మంచిచేయటం; కాలకీలితంబు= కాలం యొక్క ఏర్పాటే. 


తాత్పర్యం: “ధర్మరాజా! బాధలను పొమ్మని తోసివెయ్యటం, సుఖాలను రమ్మని తీసికొనిరావటం, మనవశంలో 
లేదు. పూర్వజన్మలో చేసిన మంచి చెడు పనుల కారణంగా, కాలమే సుఖదుఃఖాలను తగినట్టుగా కలిగిస్తుంది. 
ఆ సుఖదుఃఖాలు కలకాలం నిలిచేవి కావు. మాటి మాటికి వస్తూ, పోతూ ఉంటాయి. కాలం కలిసివస్తే ఎంతటి 
దుర్మార్లుడికైనా సంపదలు సిద్దిస్తాయి. కాలం కలిసిరాకపోతే సచ్చీలుడికైనా సంపదలు రావు. గాలి, వాన, ఎండ, 
వెన్నెల మొదలైనవన్ని కాలంచేత చేయబడినవే. ఆలోచన లేక మంత్రములుకాని, కూర్పులు, లేక శిల్పాకృతులు 
కాని, మందులుకాని ఫలించి మేలు చేయటం కాలఘటనమే. 
విశేషం: మంత్రాలు, యంత్రాలు, మందులు పనిచేశాయని మానవులు (భ్రమపడతారు. వాస్తవానికి కాలం కలిసి వచ్చినప్పుడే 
అవి సత్సలితాల నిస్తాయి. ఇంకా సరిగా చెప్పాలంటే కాలం కలిసివచ్చినప్పుడే వాటిని ఆశ్రయించటం జరుగుతుంది. 
క కమలంబులు. దొవలు వికా । సము. బొందుట, లతలు. దరులు సకుసుమ ఫలభా 
వము. బొందుట, పక్షులును మృ । గములును మదకలము లగుట కాలకలితముల్‌. 186 
ప్రతిపదార్థం: కమలంబులున్‌= తామరలు; తొవలు= కలువలు; వికాసమున్‌+పొందుట= విచ్చుకొనటం; లతలున్‌= తీగలు; 
తరులు= వృక్షాలు; సకుసుమ+ఫల+భావమున్‌+పొందుట= పూలతోనూ, పళ్ళతోనూ కూడుకొన్న స్థితిని పొందటం; పక్షులును= 
పిట్టలూ; మృగములును= జంతువులూ; మదకలములు= మదంతో కూడినవి కావటం - సంతానోత్పత్తికి సిద్దంగా ఉండటం; 
కాలకలితముల్‌= కాలంయొక్క కల్పనలే. 
తాత్పర్యం: ధర్మరాజా! తామరలు, కలువలు విచ్చుకొనటం (ఇవి సూర్యోదయ చంద్రోదయ సూచకాలు), తీగలూ 
వృక్షాలూ, పూలతోనూ, పళ్ళతోనూ నిండి ఉండటం (ఇవి బుతువులకు సూచకాలు), పక్షులూ, మృగాలూ 
సంతానోత్పత్తికి సిద్దంకావటం కాలంయొక్క కల్పనలే. 
వ. మఠియు జనన మరణంబులును, హానివృద్దులును, లోనుగా సకలంబును గాలాధీనంబ కావున నీకు 
శోకింపం బనిలేదు; తొల్లి సేనజి త్తను మానవపతి పుత్ర మరణ శోకార్తుండై యుండి తనలోనన తెలిసి సజ్జన 
సన్నిధి నుపన్యసించిన వాక్యంబు లాకర్ణింపుము. 187 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకనూ వినుము; జనన+మరణంబులును= పుట్టుక, చావు; హానివృద్దులును= నశించటం, పెరగటం; 
లోనుగాన్‌= మొదలైన; సకలంబును= సమస్తమూ; కాల+అధీనంబు+అ= కాలానికి లోబడి ఉంటుంది; కావునన్‌= కనుక; నీకున్‌; 
శోకింపన్‌= బాధపడే; పని లేదు= అవసరం లేదు; తొల్లి= పూర్వం; సేనజిత్తు+అను= సేనజిత్తు అనే పేరుగల; మానవపతి= 
రాజు; పుత్రమరణ= కుమారుడి చావువలన; శోక+ఆర్తుండు+ఐ= విషాదంతో బాధపడిన వాడై; ఉండి; తనలోనన్‌+అ= 
తనమనస్సులోనే; తెలిసి= ఎరిగినవాడై, జ్ఞానబోధ పొంది; సత్‌+జన= ఆర్యుల; సన్నిధిన్‌= సమక్షంలో; ఉపన్యసించిన= మాటాడిన; 
వాక్యంబులు= వచనాలు; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: ధర్మరాజా! అంతేకాదు. చావు పుట్టుకలు, ఎదుగుదల, తరుగుదలలు మొదలైన సర్వమూ కాలానికి 
లోనై ఉంటాయి సుమా! అందువలన నీవు బాధపడవలసిన పనిలేదు. పూర్వం సేనజిత్తు అనే రాజు పుత్రమరణం 
వలన మిక్కిలి బాధపడి, జ్ఞానబోధను తనలోనుండే పొందాడు. (బయటినుండి ఎవరూ అతడికి బోధ చేయలేదు). 
తానెరిగిన దానిని పెద్దల సాన్నిధ్యంలో చెప్పాడు. ఆ మాటలు వినుము. 


విశేషం: జ్ఞానం ఎప్పుడూ మనిషికి అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. బాహ్యమైన బోధలు దోహదం మాత్రం చేస్తాయి. జ్ఞానబోధ 
“తని (ఆత్మలో నుండి మాత్రమే కలుగుతుంది. ఈ వాస్తవాన్ని వ్యాసుడు ధర్మరాజుకు కూడా తెలిపాడు. 


పారాశర్యుండు ధర్మజునకు సేనజిత్తువాక్యంబు లుపన్యసించుట (సం.12-26-18) 


సీ. “తారు గొందటకు బాధకు లయి నడచుట । పరులచే బాధల. బడుట గలుగు; 


నివి కాలభావ్యంబు; లెటుక కల్గిన నొరు(। బటిచితి నొరులచే( బడితి ననుచు. 
బురుషుండు ప్రియశోకముల( బొంద(; డర్ధ దా | రాపత్య బాంధవహాని కాత్మం 
గుందంగ నడలుట మందబుద్దిత్వంబు; । వగం గీడు మానునే? వలవ దడల; 


తే. శోకభయకారణంబులు లోకమున న । నేకములు; దాన దలసూపు శోకములకు 
భయములకు బుద్ది నెడయీండు పండితుండు । మూఢు(డవి త్రోవనేరండు మునుగు వగల. 188 


ప్రతిపదార్హం: తారు= తాము; కొందణకున్‌= కొంతమందికి; బాధకులు+అయి= బాధించేవారై; నడచుట= ప్రవర్తించటం; పరులచేన్‌= 
ఇతరులచేత; బాధలుపడుట= కష్టపడటం; కలుగున్‌= జరుగుతాయి; ఇవి= ఈ కష్టపెట్టటం, కష్టపడటం అనేవి; కాలభావ్యంబులు= 
కాల స్వరూపంగా భావించదగినవి; ఎజుక కల్గినన్‌= ఈ జ్ఞానం ఉంటే; పురుషుండు= మానవుడు; ఒరున్‌= పరుని; పటిచితిన్‌= 
నేలకూల్చాను; ఒరులచేన్‌= ఇతరులచేత; పడితిన్‌= బాధపడ్డాను; అనుచున్‌= అంటూ; ప్రియశోకములన్‌= సంతోషాన్ని, దుఖాన్ని; 
పొందండు= కలిగి ఉండడు; అర్హ= ధన; దార= భార్య; అపత్య= సంతతి; బాంధవ= చుట్టాలయొక్క; హానికిన్‌= నష్టానికి; ఆత్మన్‌= 
మనసులో; కుందంగన్‌= కుమిలిపోయేటట్టు; అడలుట= ఏడ్వటం; మంద బుద్దిత్వంబు= తెలివితక్కువతనం; వగన్‌= బాధవలన; 
కీడు= చేటు; మానును+ఏ?= తగ్గుతుందా?; అడలన్‌= దుఃఖించటం; వలవదు= కూడదు; లోకమునన్‌= లోకంలో; శోక, భయ, 
కారణంబులు= దుఃఖానికి, భయానికి, కారణాలు; అనేకములు= ఎన్నో ఉన్నాయి; దానన్‌= ఆ కారణంగా; పండితుండు= జ్ఞాని; 
తల+చూపు= పొడగట్టే, కనిపించే; శోకములకున్‌= దుఃఖాలకు; భయములకున్‌= భయాలకు; బుద్దిన్‌= మనసులో; ఎడ+-ఈండు= 
చోటుఇవ్వడు; మూఢుండు= మూర్చుడు; అవి= వాటిని; త్రోవనేరండు= తొలగ త్రోయలేడు; వగలన్‌= బాధలలో; మునుంగున్‌= 
మునిగిపోతాడు. 


తాత్పర్యం: “లోకంలో తాము కొందరిని బాధించటం, కొందరు తమనే బాధపెట్టటం జరుగుతాయి. ఇవన్నీ 
కాలప్రభావాలనే భావించాలి. ఈ జ్ఞానం ఉన్న మానవుడు తాను బాధించాననో, బాధపడ్డాననో సంతోషాన్ని, దుఃఖాన్ని 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 75 


పొందడు. ధనం, భార్య, సంతానం, బంధువులు పోయినప్పుడు మనసు కష్టపడేటట్టు బాధ పడటం 
తెలివితక్కువతనం అవుతుంది. బాధపడితే జరిగిన నష్టం పోతుందా? కనుక బాధపడకూడదు. భయానికి, శోకానికి 
లోకంలో కారణాలు అనేకం. అందువలననే జ్ఞాని అయినవాడు తన మనస్సులో భయశోకాలకు తావీయడు. 
మూర్భుడు వాటిని తొలగించలేక, బాధలలో మునిగిపోతాడు. 


క. _ వినుండీ సుఖమును దుఃఖము । ననిత్యములు గాన వానియాగమ కాలం 
బున ముదమును శోకము మొగ । కొనమియ చు మ్ముజవు శాంతి గోరు జనులకున్‌. 189 


ప్రతిపదార్థం: వినుండు+-ఈ= వినవలసింది; సుఖమును= సంతోషం; దుఃఖమును= బాధా; అనిత్యములు= శాశ్వతాలు కావు, 
తాత్కాలికాలు; కాన= కనుక; శాంతిన్‌= మనశ్శాంతిని; కోరు= కావాలనుకొనే; జనులకున్‌= మానవులకు; వాని= ఆ సుఖదుఃఖాల; 
ఆగమ కాలంబునన్‌= వచ్చే సమయంలో; ముదమును= సంతోషానికి; శోకమును= బాధకు; మొగకొనమి+అ= అభిముఖం 
కాకపోవటమే; ఉరవు= ఉచితం; చుమ్ము= సుమా! 


తాత్పర్యం: సుఖదుఃఖాలు తాత్కాలికాలు కనుక, శాంతికాముకులైన జనులు సుఖం వచ్చినప్పుడు సంతోషాన్నీ, 
దుఃఖం వచ్చిప్పుడు బాధనూ పొందకుండా ఉండటం ఉచితం. 


తే మూఢతమబుద్దు లగువారు. బ్రౌఢతమ వి । వేకులును సుఖు; లట్టులు గాక కొంత 
ప్రజ్ఞగలవారలై యపప్రతిభు లైన । జనులు దుఃఖార్తు లగుట నిస్సంశయంబు.” 190 


ప్రతిపదార్థం: మూఢతమ బుద్దులు+అగువారు= మిక్కిలి మూర్ధమైన బుద్దికలవారూ; ప్రాఢతమవివేకులును= మిక్కిలి ఘనమైన, 
గాఢమైన విచక్షణాజ్ఞానం కలిగినవారూ; సుఖులు= సుఖపడతారు; అట్టులు= ఆ విధంగా; కాక= కాకుండా; కొంత= కొద్ది; 
ప్రజ్ఞకలవారలు+ఐ= స్వతస్సిద్దమైన తెలివి కలిగినవారై; అపప్రతిభులు+ఐన= సరైన ప్రతిభ లేని వారైనటువంటి; జనులు= మానవులు; 
దుఃఖ+ఆర్హులు= శోకంతో బాధపడేవారు; అగుట= అవటం; నిస్సంశయంబు= నిస్సందేహం, తప్పనిసరి. 

తాత్పర్యం: మూర్ధచ(క్రవర్తులూ (ఏమీ తెలియనివారు) జ్ఞానశ్రేష్టులూ (అన్నీ తెలిసినవారు) సుఖజీవులు. అట్టా 
కాకుండా తెలివి ఉండి, (ప్రతిభ సరైన దారిలో లేనివారు మాత్రం దుఃఖంతో బాధపడటం తప్పదు”. 

విశేషం: తెలిసీ తెలియని వారికే దుఃఖం కలుగుతుంది. మిడిమిడి జ్ఞానం భయహేతువు. 


వ. అనియె; నాసేనజితుం డుదాత్త వివేక నిరూఢుం; డతని వచనంబులు విద్వదాదరణీయంబు; లిందలి 
యర్థంబు నీ చిత్తంబున నలవరింపుము; వగ యుజ్ఞగింపు' మని వెండియు. 191 


ప్రతిపదార్థం: ఉదాత్త= అధికమైన; వివేక= విచక్షణాజ్ఞానం (మంచి చెడ్డలను నిత్యానిత్యాలను ఏర్పరచి చూడగల తెలివిలో; 
నిరూఢుండు= బాగా పాతుకొని స్థిరపడిన వాడైన; ఆ సేనబితుండు= ఆ సేనజితుడు అనేరాజు; అనియెన్‌= పలికాడు; అతని 
వచనంబులు= అతడి మాటలు; విద్వత్‌= పండితులచేత; ఆదరణీయంబులు= ఆదరించదగినవి, అంగీకరించదగినవి; ఇందలి= 
ఈ మాటలలోని; అర్థంబు= భావం; నీ చిత్తంబునన్‌= నీ మనస్సులో; అలవరింపుము= అనుసరించుము; వగ= బాధను; 
ఉజ్జగింపుము= వదలుము; అని= పలికి; వెండియున్‌= తిరిగి, ఇంకనూ. 

తాత్పర్యం: నిత్యానిత్య వివేకజ్ఞానాన్ని చక్కగా నిరూపించినవాడైన సేనజిత్తు ఆ విధంగా ఉపన్యసించాడు. అతడి 
మాటలు పండితులు ఆదరించదగినవి. ఆ మాటలలోని భావాన్ని నీ మనస్సుకు కాస్త పట్టనిమ్ము. శోకాన్ని 
వదలిపెట్టుము.' అని చెప్పి వ్యాసుడు ఇంకా ఇట్లా అన్నాడు. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే ' వర్ణముల నాశ్రమంబుల వలను మెఅసి । యరసి చక్కని తెరువున నరుగ జేసి 
ధరణి పాలింపు సముచిత దండధరణ । మాచరింపుము; నీ కిది యర్దనృృత్తి. 192 


ప్రతిపదార్థం: వర్షములన్‌+ఆ(శ్రమంబులన్‌= చతుర్వర్జ్హాలనూ, చతురాశ్రమాలనూ, వలను= వీలు; మెజసి= (ప్రకాశించి, కలిగి; 
అరసి= పరికించి, చూచి; చక్కని= సరైన, తిన్ననైన; తెరువునన్‌= దారిలో; అరుగన్‌+చేసి= నడచేటట్టుచేసి; ధరణి= భూమిని; 
పాలింపు= పాలనచేయుము; సముచిత= చక్కగా తగినటువంటి; దండధరణము= దండనీతిని వహించటం; ఆచరింపుము= 
చేయుము; నీకున్‌; ఇది= భూ పరిపాలనే; అర్హవృత్తి= తగినటువంటి జీవన విధానం. 


తాత్సర్యం: నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు సరైన దారిలో నడిచేటట్టుగా వాటి ఆనుపానులు బాగా పరికించి 
తెలిసికొని భూమిని పాలించుము; చక్కని దండనీతిని అమలు పరచుము; నీకు తగిన జీవన విధానం ఇదే. 


క. దివికిం జనినను నెవ్వని । వివిధ గుణము లఖిల జనులు వినుతింతురు వా€ 
డవనీశ్వర! సత్పురుషుం । డవునని కయికొంగ్రు బుద్ది నార్యజనంబుల్‌. 193 


ప్రతిపదార్థం: అవనీ+ ఈశ్వర!= రాజా!; దివికిన్‌= స్వర్గానికి; చనిననున్‌= వెళ్ళినా, (స్వర్గస్టుడైనా); ఎవ్వని= ఎవరి; వివిధ= అనేకమైన; 
గుణములు= సద్గుణాలను; అఖిలజనులు= జనులందరు; వినుతింతురు= కీర్తిస్తారో; వాండు= అతడు; సత్‌+పురుషుండు+అవును+అని= 
సజ్జనుడవుతాడని; ఆర్యజనంబుల్‌= పెద్దలు; బుద్దిన్‌= మనస్సులో; కయికొండ్రు= అంగీకరిస్తారు. 

తాత్పర్యం: “ధర్మరాజా! స్వర్గస్థుడైన తరువాత కూడా ఎవరి సద్గుణాలను లోకంలోని వారంతా కీర్తిస్తుంటారో, 
అట్టివాడు సజ్జను డని పెద్దలు అంగీకరిస్తారు. 


వ. కావున సకల జనహృదయ ప్రియహితం బగు పృధ్వీపరిరక్షణంబు నీకుం గులధర్మంబై కర్తవ్యం బగుట 
యుటవుగాదె!' యనిన యమ్మునీంద్రునకు నమ్మనుజేంద్రుం డిట్లనియె. 194 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; సకల= సమస్తమైన; జన= ప్రజల; హృదయ= మనసులకు; ప్రియ= ఇష్టము; హితంబు= మేలు; 
అగు= అయిన; పృథ్వీ= భూమియొక్క; పరిరక్షణంబు= కాపాడటం; నీకున్‌= నీకు; కులధర్మంబు+ఐ= నీవు జన్మించిన రాజవంశం 
యొక్క విధి అయి ఉండి; కర్తవ్యంబు+అగుట= నీవు చేయవలసిన పని అయి ఉండటం; ఉణవు= ఉచితం; కాదు+ఎ!= కదా!; 
అనిన= అన్న; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మునిశ్రేష్టుడితో; ఆ+మనుజ+ఇంద్రుండు= రాజగ్రేష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 

తాత్పర్యం: కనుక సమస్తమైన ప్రజల హృదయాలకు, ఇష్టాన్నీ, మేలునూ కలిగించే రాజ్యపాలనం. నీకు జన్మతః 
ప్రాప్తించిన కులధర్మం అయి, తప్పక నిర్వర్తించవలసిన కర్తవ్యంగా ఉన్నది' అని ముని అన్నమాటలు విని రాజు 
ఈ విధంగా పలికాడు. 


తే. మటివవచ్చునె నా కభిమన్యు ద్రౌప । దేయులను గర్జు మత్స్య భూనాయకుండు 
ద్రుపద నృపతియు ధృష్టకేతుండు మాన | సమునం బాయుదురే యెట్లు శాంతి గలుగు? 195 


ప్రతిపదార్థం: నాకున్‌; అభిమన్యున్‌= అభిమన్యుడినీ; ద్రౌపదేయులను= (ద్రౌపది పుత్రులైన ఉపపాండవులనూ; కర్టున్‌= కర్గుడినీ; 
మటవన్‌+వచ్చును+ఎ= మరవటం వీలవుతుందా; మత్స్యభూనాయకుండు= మత్స్యదేశరాజు అయిన విరటుడు; ద్రుపదనృపతియున్‌= 
(ద్రుపద మహారాజూ; ధృష్టకేతుండు= ధృష్టద్యుమ్నుడు; మానసమునన్‌= మనస్సునందుండి; పాయుదురు+ఎ?= పోగలరా?; ఎట్టు= 
ఏ విధంగా; శాంతి= మనశ్శాంతి; కలుగున్‌?= కలుగుతుంది? 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 77 


తాత్సర్యం: “మహర్షీ! నాకు అభిమన్యుడినీ, ఉపపాండవులనూ, కర్ణుడిని మరవటం వీలవుతుందా? (మరవలేనని 
భావం). విరాటరాజును, [ద్రుపదమహారాజును, ధృష్టద్యుమ్నుడినీ మనసులోనుండి తొలగించగలనా? (మరవలేనని 
భావం). అట్టి స్థితిలో నాకు శాంతి ఎట్టా కలుగుతుంది? 


సీ. తొడలపై నర్శిలి నిడికొని న న్నుప । లాలించుచుండు బాల్యమున నట్టి 
భీష్ముని. జంపితి; బీభత్సు భల్లముల్‌ । దనువు సెక్కంగ నాతండు శిఖండి. 
జూచుచు నుండుట జూచితి; నది యుల్ల । మలమటం బెట్టెడి; నట్లుగాక 
యా భంగి నున్నప్పు డాత. డాద్రుపదజు | నేయమి( దలంచిన నెరియు మనసు; 


తే. పరశురాముని నోర్జిన బల్లిదుండు, । కాశిరాజ కన్యకలకుం గాగ బుడమి 
నరపతుల నెల్ల గెలిచిన బిరుదు గలన । నాజడియ పడు టూహింప నడలు గదురు. 196 


ప్రతిపదార్థం: బాల్యమునన్‌= పసితనంలో; తొడలపైన్‌= ఒడిలో; అర్మిలిన్‌= (ప్రేమతో; ఇడికొని= కూర్చుండపెట్టుకొని; 
నన్నున్‌+ఉపలాలించుచున్‌+ఉండు= నన్ను బుజ్జగిస్తూ ఉండే; అట్టి= అటువంటి; భీష్మునిన్‌= పితామహుడిని; చంపితిన్‌= చంపాను; 
బీభత్సు= అర్జునుడి; భల్లముల్‌= బాణాలు; తనువు= శరీరాన్ని; చెక్కంగన్‌= నాటుకొనగా; ఆతండు= ఆ భీష్ముడు; శిఖండిన్‌= 
శిఖండిని; చూచుచున్‌= చూస్తూ; ఉండుటన్‌= ఉండటం; చూచితిన్‌= చూచాను; అది= ఆ దృశ్యం; ఉల్లమున్‌= మనస్సును; 
అలమటన్‌= బాధ, చింత; పెట్టెడిన్‌= పెట్టుతుంది; అట్టు+కాక= అదేకాక; ఆ భంగిన్‌= ఆ విధంగా; ఉన్నప్పుడు= ఉన్న సమయంలో; 
ఆతండు= ఆ భీష్ముడు; ఆ ద్రుపదజున్‌= శిఖండిని; ఏయమిన్‌= బాణాలతో కొట్టకపోవటాన్ని; తలంచినన్‌= తలచుకొంటే; మనసు= 
మనస్సు; ఎరియున్‌= కష్టపడుతుంది; పరశురామునిన్‌= భాగ్గవరాముడిని; ఓర్చిన= ఓడించిన; బల్లిదుండు= వీరుడు; కాశిరాజ 
కన్యకలకున్‌+కా(గన్‌= కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల కొరకు; పుడమి= భూలోకంలోని; నరపతులన్‌= రాజులను; 
ఎల్లన్‌= అందరినీ; గెలిచిన= ఓడించిన; బిరుదు= (ప్రఖ్యాతుడు; కలనన్‌= యుద్దంలో; ఆజడి+అ= కష్టమే, ఇబ్బంది; పడుట= 
పడటం; ఊహింపన్‌= తలచుకొంటే; అడలు= బాధ; కదురున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: చిన్నతనంలో (ప్రేమగా ఒడిలో కూర్చోపెట్టుకొని బుజ్జగించి ముద్దుచేసిన భీష్ముడిని చంపించాను. 
అర్జునుడి బాణాలు శరీరంలో నాటుకొంటూ ఉండగా, శిఖండివంక చూస్తూ ఉన్న దృశ్యం నా మనస్సును 
కష్టపెట్టుతూనే ఉంటుంది. ఆయన ఆ స్థితిలో శిఖండిపై బాణాలు వేయకుండా ఉండటం తలచుకొంటే మనసుకి 
కష్టంగానే ఉంటుంది. పరశురాముడంతటి వాడినే గెలిచిన యోధుడు, అంబ, అంబిక, అంబాలికలకై భూతలంపై 
ఉన్న రాజులందరినీ గెలిచిన ప్రసిద్దుడు అయినటువంటి వాడు యుద్దభూమిలో ఇరుకున పడటం తలచుకొంటే 
బాధ కలుగుతుంది. 


ఆ.  అల్పకాల భోగ్యమైన రాజ్యమునకు. । గా ననల్పకీర్తిఘనుని జరఠ 
సింహకల్పు వంశశేఖరజను( ద్రుం | చితి మనంబు వగల. జివుక కున్నె 197 


ప్రతిపదార్థం: అల్పకాల= కొద్దికాలం; భోగ్యము+ఐన= అనుభవించదగినదైన; రాజ్యమునకున్‌+కాన్‌= రాజ్యంకొరకు; ఆనల్ప= 
తక్కువ కాని, అధికమైన; కీర్తిసనుని= కీర్తిచే గొప్పవాడైన; జరఠ= ముసలిదైన; సింహకల్పున్‌= సింహంతో; సమానమైనవాడిని; 
వంశశేఖరజన్మున్‌= కులంలో తలమానికమై జన్మించినవాడిని; (త్రుంచితిన్‌= సంహరించాను; మనంబు= మనస్సు; వగలన్‌= 
బాధలతో; చివుకక+ఉన్సె?= చీకిపోకుండా ఉంటుందా? 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అశాశ్వతమైన రాజ్యభోగంకొరకు గొప్పకీర్తి కలవాడు, గట్టి వృద్దసింహంతో సమానుడు, కురువంశానికి 
తలమానికమైనవాడు అయిన భీష్ముడిని సంహరించాను. దానికి నా మనస్సు బాధతో చివికి పోకుండా ఉంటుందా? 
(ఉండదని భావం). 
మ. జన సంపూజ్య పదారవిందు( డగు నాచార్యుండు శోకించి నం 

దను చొప్పారయ వేండి పెద్దయు ననుం దా నమ్మి యర్థింప( జా 

వని వానిం గరిచావు బుద్ది నిడి యశ్వత్థామ సచ్చెన్‌ నిజం 

బని యే బొంకితి మేదినీభరణ మర్పంబే గురుద్రోహికిన్‌? 198 
ప్రతిపదార్థం: జన= జనులందరిచేత; సంపూజ్య= చక్కగా పూజించదగిన; పద+అరవిందు(డు+అగు= పాదపద్మాలు కలవాడైన; 
ఆచార్యుండు= గురువు; శోకించి= బాధపడి; నందను= పుత్రుడి; చొప్పు+ఆరయన్‌= జాడతెలుసుకొనగా; వేండి= ప్రార్థించి; 
పెద్దయున్‌= అధికంగా; ననున్‌= నన్ను; తాన్‌= అతడు; నమ్మి= విశ్వసించి; అర్థింపన్‌= కోరగా; చావనివానిన్‌= చనిపోనివాడిని; 
కరిచావు= ఏనుగు మరణాన్ని; బుద్దిన్‌+ఇడి= మనస్సులో పెట్టుకొని; అశృత్థామ+చచ్చెన్‌= అశృత్తామ చచ్చిపోయాడు; నిజంబు= 
నిజం; అని; ఏన్‌= నేను; బొంకితిన్‌= అబద్దమాడాను; గురు (ద్రోహికిన్‌= గురువుకు (ద్రోహం చేసిన పాపికి; మేదినీభరణము= 
భూభారం వహించటం; అర్హంబు+ఏ?= తగినదా? 
తాత్సర్యం: ప్రజలందరిచేత బాగా పూజింపబడే పాదపద్మాలు కల గురువైన ద్రోణుడు, తనకుమారుడి జాడ 
తెలియక బాధపడి, నాపై నమ్మకంతో వెదకుమని కోరగా - చచ్చిన ఏనుగును మనస్సులో పెట్టుకొని, చావని 
గురుపుత్రుడి గురించి 'అశృత్తామ చనిపోయాడు. ఇది నిజం.' అని అబద్దమాడాను. గురుద్రోహికి భూభారం 
వహించే అర్హత ఉంటుందా? (ఉండదని భావం). 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


ఆ. రాజ్యలాభ లోభరతు( డయి కడు€ బాప । మైన బొంకు మాటలాడి గురుని 
గూల్పనేర్చినట్టి క్రూరాత్ముం డేగతి.; బోవువాండు సెపుమ బుధవరేణ్య! 199 


ప్రతిపదార్థం: బుధవరేణ్య!= పండితోత్తముడా!; రాజ్యలాభ= రాజ్యం పొందాలనే; లోభరతుండు+అయి= లోభబుద్దికలవాడై; 
కడున్‌= మిక్కిలి; పాపము+ఐన= దుష్కర్మమైన; బొంకుమాటలు= అబద్దపు పలుకులు; ఆడి= పలికి; గురునిన్‌= ఆచార్యుడిని; 
కూల్చన్‌= పడగొట్టటం; నేర్చిన+అట్టి= తెలిసికొన్నటువంటి; క్రూర+ఆత్ముండు= దుర్చుద్ది; ఏగతిన్‌= ఏ గతికి; పోవువాడు= 
వెళ్ళుతాడో; చెపుము+అ= చెప్పుము. 
తాత్సర్యం: అన్నీ తెలిసిన పండితులలో ఉత్తముడైనవాడా! రాజ్యం పొందాలనే దురాశతో నిండిన మనసు 
కలవాడై మిక్కిలి పాపకార్యమైన అసత్యం పలికి, గురువును చంపటం నేర్చుకొన్న కఠినాత్ము డేగతి పొందుతాడో 
చెప్పుము. 
క భ్రాత మహాత్తు(డు గర్జుం | డాతనిం జంపించి యేలు నవనీరాజ్యం 

బాతురత సేయు గాక సు । ఖాతిశయము మతికి నొసంగునయ్య మునీంద్రా! 200 
ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునివర్యా!; కర్ణుండు= కర్ణుడు; భ్రాత= సోదరుడు; మహా+ఆత్ముండు= మహానుభావుడు; 
ఆతనిన్‌= ఆ కర్గుడిని; చంపించి= చంపేటట్టు చేసి; ఏలు= పాలించే; అవనీరాజ్యంబు= ధరణీరాజ్యం; ఆతురత= కల్లోలం, 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 79 


బాధ; చేయున్‌= కలిగిస్తుంది; కాక= తప్ప; సుఖ+అతిశయము= అధికమైన సుఖాన్ని; మతికిన్‌= మనస్సుకు; ఒసగును+అయ్య!= 
ఇస్తుందా? (ఇవ్వదని భావం). 


తాత్పర్యం: మునీం(ద్రా! మహానుభావుడు, సోదరుడు అయిన కర్గుడిని చంపించి చేసే రాజ్యపాలన బాధకలిగిస్తుందే 
కాని మనసుకు అధికమైన సుఖాన్ని ఇవ్వగలదా? 
చ. కడింది మగండు కుంభజుండు గావ(గ నొప్పిన మంటవోలె నుం 

డెడి మొన జూచి చూచి యిది డెప్పర మ న్వగ లేక పంచితిం 

గొడుకు. జొరంగ; నత్తెటిగు క్రూరత సైంప సుభద్ర యట్లు గ 

వ్వడిక్రియ నేర్తురే యొరులు? వల్లభు( డేలగు నట్టి. డుర్వికిన్‌. 201 


ప్రతిపదార్థం: కడింది= అధికమైన, గొప్ప; మగండు= శూరుడు; అయిన; కుంభజుండు= (ద్రోణుడు; కావ(గన్‌= కాపాడుతుండగా; 
ఒప్పిన= పెద్దదైన; మంట+పోలెన్‌= అన్నిజ్యాలవలె; ఉండెడి= ఉన్నటువంటి; మొనన్‌= సైన్యాన్ని; చూచి= పరికించి; ఇది= ఈ 
సైన్యం; డెప్పరము= దుస్సహం; అను= అనే; వగ= బాధ; లేక; కొడుకున్‌= కుమారుడిని, అభిమన్యుడిని; చొరంగన్‌= దూరుటకు, 
ప్రవేశించటానికి; పంచితిన్‌= పంపాను; ఆ+తెజంగు= ఆ విధమైన; క్రూరత= కాఠిన్యం; సుభద్ర+అట్టు= సుభద్రవలె; 
కవ్వడి+(క్రియన్‌= అర్జునుడివలె; ఒరులు= ఇతరులు; సై(పన్‌= సహించటం; నేర్తురే?= నేర్వగలరా?; అట్టిండు= అట్టివాడు (అట్టి 
క్రూరుడు); ఉర్వికిన్‌= భూమికి; వల్లభుండు= భర్త రాజు; ఏల+అగున్‌?= ఏవిధంగా కాగలడు? 

తాత్పర్యం: చాల గొప్పు శూరుడైన ద్రోణుడు కాపాడుతుండగా, పెద్ద అగ్నిజ్వాలవలె ఉన్న సైన్యాన్ని పరికించి కూడా 
దీనిని తట్టుకొనటం చాల కష్టం అనే బాధ లేక, కుమారుడైన అభిమన్యుడిని అందులో (ప్రవేశించటానికి పంపించాను. 
అటువంటి నా (క్రూరత్వాన్ని సుభద్రార్హునులవలె సహించగలవా రెవరైనా ఉంటారా? పసిబాలుడిని యుద్దానికి 
పంపినటువంటి [క్రూరుడు భూమిని పరిపాలించటానికి అర్హుడట్లా అవుతాడు? (అభిమన్యుడిని యుద్దానికి పంపి, 
మరణానికి కారణం అయినందువలన తనకు రాజ్యార్హత లేదని భావం.) 


చ. అడ లెద బొందంగా6 దగనియట్టిది ద్రోవది మేరుకల్పులం 
గొడుకుల నేవురన్‌ జము(డు గొన్న నలందుర( జూడనేర్తునే? 
పుడమి గిరీంద్ర పంచకము పోయిన. బాడటినట్ల్టు లున్న య 
ప్పడ(తుక యెట్టులోర్షు గృహభారము నెమ్మది నిర్వహింప(గన్‌. 202 


ప్రతిపదార్థం: అడలు= భయం; ఎదన్‌= మనసులో; పొందంగాన్‌= పొందటానికి; తగని+అట్టిది= వీలుకానిది అయిన; (ద్రోవది= 
ద్రౌపది; మేరు కల్పులన్‌= మేరుపర్వతంతో సమానమైన వారైన; కొడుకులన్‌= కుమారులను; ఏవురన్‌= ఐదుగురిని; జము(డు= 
యముడు; కొన్నన్‌= తీసికొనిపోగా; అలందురన్‌= దుఃఖిస్తుండగా; చూడ నేర్తునే?= చూడగలనా?; పుడమి= భూమిపై; గిరీంద్ర 
పంచకము= ఐదు పర్వతరాజాలు; పోయినన్‌= పోగా; పాడటినట్టులు+ఉన్న= పాడుపడినట్టుగా ఉన్నటువంటి; ఆ+పడంతుక= 
ఆ స్త్రీ, ద్రౌపది; గృహభారము= ఇంటి బాధ్యత; నెజ+మదిన్‌= నిండుమనసుతో, మనఃపూర్వకంగా; నిర్వహింపంగన్‌= మోయటం; 
ఎట్టులు+ఓర్చున్‌?= ఎట్లా భరించగలుగుతుంది? 


తాత్పర్యం: భయం బాధ మొదలైనవి మనసులో సహించలేనిది అయిన (ద్రౌపది మేరుపర్వతంవలె గంభీరులు 
ఉన్నతులు అయిన కుమారులు ఐదుగురినీ యముడు తీసికొని పోగా, దుఃఖిస్తుండగా, నేను చూడగలనా? (ద్రౌపది 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుఃఖాన్ని చూడలేనని భావం). గొప్ప పర్వతాలు అయిదింటిని కోల్పోవటంవలన పాడుపడినట్టుగా ఉన్న భూదేవివలె 
ఉన్న (ద్రౌపది గృహభారాన్ని మనఃస్ఫూర్తిగా నిర్వహించగలదా? (లేదేమో నని భావం). 


నిశేషం: అలం: ఉపమ. 


క ప్రాయోపవేశమున ని । కాయంబు దొటింగు తలపు గదిరెడి; సంతా 
పాయత్తచిత్తు నకటక | టా యని పోనిండు నను దృఢవ్రతయుక్తిన్‌. 203 


ప్రతిపదార్థం: (ప్రాయోపవేశమునన్‌= మరణంకొరకు ఎదురుచూస్తూ ఆహారం తీసికొనకుండా ఉండటం అనే పద్దతితో; 
ఈ+కాయంబున్‌= ఈ శరీరాన్ని; తొాఅంగు= వదిలే; తలంపు= ఆలోచన; కదిరెడిన్‌= కలుగుతున్నది; సంతాప+ఆయత్త+చిత్తున్‌= 
మిక్కిలి బాధతో సిద్దపడిన మనస్సు కలవాడిని; అకట+అకటా+అని= అయ్యయ్యో అనుకొని; దృఢ(వ్రతయుక్తిన్‌= గట్టి నియమంతో 
కూడినవాడనైన; ననున్‌= నన్ను; పోనిండు= వెళ్ళనివ్వండి. 
తాత్పర్యం: నిరశనదీక్షతో మరణంకొరకు ఎదురు చూచి శరీరం వదలాలనే ఆలోచన కలుగుతున్నది. ఎంతో బాధవలన 
దానికి సిద్దపడిన మనసుకలవాడినై, స్థిరమైన నియమంతో ఉన్న నన్ను అయ్యో అని జాలిపడి వెళ్ళనివ్వండి'. 

ఠా యా (3) a 
వ. అని పలికి బంధుమరణ శోక వ్యాకులుం డయి యున్న యున్నరనాథవరేణ్యుతో నమ్మునినాథ వరేణ్యుం 

డిట్లనియె. 204 
ప్రతిపదార్థం: అని పలికి= ఈ విధంగా మాటాడి; బంధుమరణ= చుట్టముల చావువలన కలిగిన; శోక= విషాదంతో; 
వ్యాకులుండు+అయి= కలతపడినవాడై; ఉన్న= ఉన్నటువంటి; ఆ+నరనాథవరేణ్యుతోన్‌= ఆ రాజగ్రేష్టుడితో; 
ఆ+మునినాథవరేణ్యుండు= ఆ మునీశ్వరులలో శ్రేష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: ఆ విధంగా మాట్లాడి, చుట్టాలందరు చనిపోవటంతో బాధపడి కలతచెందిన మనస్సు కల 
రాజోత్తముడైన ధర్మరాజుతో మునిసత్తముడైన వ్యాసు డిట్లా అన్నాడు. 
ఆ.  ' ఇట్లనంగం దగునె? యిమ్మెయి నడల నీ | యట్టి దైర్యఘనున కగునె యనఘ! 

బుద్ది సెప్పవలసె6 బునరుక్తభాషల( । జెవులు మదియు. గూడ. జేర్చి వినుము. 205 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడవైన ధర్మరాజా!; ఇట్టు= ఈ విధంగా; అనంగన్‌= అనటం; తగునె?= న్యాయమా?; నీ+అట్టి= 
నీ వంటి; ధైర్య ఘనునకున్‌= ధైర్యంచేత గొప్పవాడైనవాడికి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; అడలన్‌= భయపడటం; అగును+ఎ?= 
తగునా?; పునః ఉక్త= మళ్ళీ చెప్పిన; భాషలన్‌= మాటలతో; బుద్ది+చెప్పవలసెన్‌= కర్తవ్యబోధ చేయాల్సి వచ్చింది; చెవులు= కర్ణాలూ; 
మదియున్‌= మనస్సునూ; కూడన్‌+చేర్చి= కలిసేటట్టుగా చేర్చి; వినుము= వినుము. 
తాత్పర్యం: 'పుణ్యశీలివైన ధర్మరాజా! నీవీ విధంగా మాట్లాడటం తగదు. నీ వంటి ధైర్యశాలికి ఇట్లా భయపడటం 
కూడదు. మళ్ళీ మళ్ళీ నీకు కర్తవ్య బోధచేయవలసి వస్తున్నది. ఈ మారు చెవులూ మనసును కూడా చేర్చి వినుము. 
తే.  పొదలు€ దటుగుటకై, పొడవొదవు. బడుట । కై, కడుం జేరు. బాయుటకై, జనించు. 

బొలియుటకునై సుఖంబుల. బొందు దుఃఖ । మొందుటకునై పదార్ధము లెందు నధిప! 206 
(ప్రతిపదార్థం: అధిప!= రాజా!) ఎందున్‌= ఎక్కడైనా; పదార్థములు= వస్తువులు; తణుంగుటకై= తగ్గటానికి (నశించటానికి); 
పొదలున్‌= వృద్దిపొందుతాయి; పడుటకై= పతనం కావటానికే; పొడవు+ఒదవున్‌= రూపొందుతాయి; పాయుటకై= వదలి వెళ్ళటానికే; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 81 


కడున్‌= మిక్కిలి; చేరున్‌= (దగ్గర) సమీపం అవుతాయి; పొలియుటకునై= చనిపోవటానికే; జనించున్‌= పుట్టుతాయి; దుఃఖము= 
బాధ; ఒందుటకునై= పొందటానికి; సుఖంబులన్‌= సుఖాలను; పొందున్‌= కలిగి ఉంటాయి. 

తాత్పర్యం: 'ధర్మరాజా! ఎక్కడైనా పదార్థం వృద్ధిపొందటం నశించటానికే, ఎత్తుపెరగటం విరగటానికే. దగ్గరకావటం 
దూరమవటానికే, పుట్టటం గిట్టటానికే, సుఖపడటం కష్టాలు పొందటానికే. 


ఉ. మిత్రులచే(తలన్‌ సుఖము మేకొను నంటయు(, జెందు దుఃఖముల్‌ 
శత్రులచెయ్డు నంటయును, సన్మతి దా ధనమూల మంటయున్‌, 
గోత్రవరేణ్య! భోగములకున్‌ ధనముల్‌ గరణంబు లంటయుం, 
జిత్రచరిత్రు(డైన విధి చేష్ట దొజింగిన నీటివ్రా లగున్‌. 207 


ప్రతిపదార్థం: గోత్రవరేణ్య!= రాజోత్తమా! ధర్మరాజా!; మిత్రుల= హితుల; చేంతలన్‌= పనులవలన; సుఖము= సౌఖ్యం; మేకొనున్‌= 
కలుగుతుంది; అంటయున్‌= అనటమూ; శత్రుల= వైరుల; చెయ్దిన్‌= చేతవలన; దుఃఖములు= కష్టాలు; చెందున్‌= వస్తాయి; 
అంటయును= అనటమూ; సత్‌+మతి= సద్బుద్ధి; తాన్‌= అది; ధనమూలము= ధనం మొదలుగా కలది; అంటయున్‌= అనటమూ; 
భోగములకున్‌= సుఖానుభవాలకు; ధనముల్‌= సంపదలు; కరణంబులు= సాధనాలు; అంటయున్‌= అనటమూ; చిత్ర 
చరిత్రుండు+ఐన= మానవమేధకు అంతుచిక్కని నడత కలవాడైన; విధి= విధాత; చేష్ట= కార్యం; తొజంగిన= విడిచిన, కాదనిన; 
నీటివ్రాలు= నీటిపైన (వాత; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: రాజ[శ్రేష్టా! ధర్మరాజా! మిత్రులు చేసే పనులవలన సుఖాలు కలుగుతా యని, శత్రువుల పనులవలన 
దుఃఖాలు కలుగుతా యని, సద్భుద్దికి ధనం కారణమని, భోగాలకు ధనం సాధనమవుతుందని, అనటం - చిత్రమైన 
నడత కలవాడైన బ్రహ్మచేతలను కాదన్నచో; నీటి మీద వ్రాసిన వ్రాత అవుతుంది (కల్ల అవుతుంది). 

వ. కావున నెవ్వగ నొందం బనిలేదు. 208 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నెజి+వగన్‌= ఎక్కువ బాధను; ఒందన్‌= పొందవలసిన; పని లేదు= అక్కర లేదు. 
తాత్సర్యం: అందువలన ఎక్కువ బాధపడవలసిన పని లేదు. 


ఆ. ధాతనిన్నునేమి ధర్మంబు నడపుట । కై సృజించె దాని నాచరించి 

యుండు; నీవు నీక యొడయుండవే? ధాత । నోదిత ప్రవర్తను(డవు గాక! 209 
ప్రతిపదార్థం: ధాత= సృష్టికర్త; నిన్నున్‌= నిన్ను; ఏమి ధర్మంబు= ఏ ధర్మాన్ని; నడపుటకై= (ప్రవర్తింపచేయ టానికి; 
సృజించెన్‌= సృష్టించాడో; దానిన్‌= ఆ ధర్మాన్ని; ఆచరించి= అమలు జరిపి; ఉండు= ఉండుము; ధాతృనోదిత= బ్రహ్మచేత 
ప్రేరేపింపబడిన; (ప్రవర్తను(డవు+కాక= (ప్రవర్తన (నడవడిక) కలిగిన వాడవు అవక; నీకున్‌+అ= నీకే; నీవు= నీవు; 
ఒడయుండవు+ఏ?= రాజువా? 
తాత్సర్యం: నిన్ను బ్రహ్మ ఏ ధర్మాచరణకొరకు సృష్టించాడో, దానిని అమలు జరపవలసి ఉన్నది. నీకు నీవే 
రాజు వనుకొంటున్నావా? (బ్రహ్మచేత నిర్దేశించబడిన నడత కలవాడివి కాక నీకు నీవే అధిపతివా?' (కావు 
- అని భావం.) 


విశేషం: విధివ్రాత ననుసరించి (ప్రవర్తిస్తారే కాని మానవులు స్వయంగా చేయలేరు అని భావం. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి యప్పారాశర్యుండు వెండియు నిట్లను 'విదేహరా జగు జనకుండు వివేకపరిపాకంబు నొందక 
మున్నొక సమయంబున బంధువియోగంబు వాటిల్ల విషాదంబునొంది, గృహంబు దొఅంగి వెడలు వాందయ్యె; 
నట్టియెడ నతని పాలికి నశ్మకుం డను విప్రవర్యుండు వచ్చిన నవ్వసుమతీపతి సముచిత ప్రకారంబునం 
బూజితుం జేసి. 210 


ప్రతిపదార్థం: అని పలికి= ఇట్టా చెప్పి; ఆ+పారాశర్యుండు= ఆ పరాశరాత్మజుడు వ్యాసుడు; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌= 
ఇట్లా చెప్పాడు; విదేహరాజు+అగు= విదేహరాజ్యాధిపతి అయిన జనకమహారాజు; వివేకపరిపాకంబున్‌= నిత్యానిత్య వివేకంలో పరిణతి 
(పరిపక్వత)ని; ఒందకమున్ను= చెందక ముందు; ఒక సమయంబునన్‌= ఒకసారి; బంధువియోగంబు= చుట్టాలను కోల్పోవటం; 
పాటిల్లన్‌= కలుగగా; విషాదంబును= దుఃఖాన్ని; ఒంది= పొంది; గృహంబు= ఇంటిని; తొజణంగి= వదలి; వెడలువాండు+అయ్యెన్‌= 
వెళ్ళిపోవటానికి సిద్దమయ్యాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; అతని పాలికిన్‌= ఆ జనకుడి వద్దకు; అశ్మకుండు+అను= అశ్మకుడనే 
పేరుగల; విప్రవర్యుండు= బ్రాహ్మణోత్తముడు; వచ్చినన్‌= రాగా; ఆ+వసుమతీపతి= ఆ రాజు (జనకుడు); సముచిత= తగిన; 
ప్రకారంబునన్‌= పద్దతిలో; పూజితున్‌+చేసి= పూజించి. 

తాత్పర్యం: ఈ విధంగా మాట్లాడి వ్యాసుడు ఇంకా ఇట్టా చెప్పాడు. “ధర్మజా! విదేహరాజైన జనకుడు 
తత్వజ్ఞాన పరిపూర్ణుడు కాకముందు, ఒకసారి బంధువులను కోల్పోవటం జరిగి, ఆ బాధతో ఇల్లు వదలి 
పోదలచాడు. ఆ సమయంలో అశ్మకుడనే (బ్రాహ్మణుడు జనకుడివద్దకు వచ్చాడు. జనకు డాతనిని తగినట్టుగా 
పూజించాడు (తరువాతి పద్యంతో అన్వయం). 

జనకున కశ్మకుండు సెప్పిన నీత్తి వ్యాసుండు ధర్మజునకు. జెప్పుట (సం. 12-28-2) 
తే. “అర్థములు బంధువులు. గల్లినపుడు తద్వి । యోగమైనట్టి యెడను మర్వునకు నెద్ది 
తలంపుమై నున్న మదవిషాదంబు లడర । కుండు( జెప్పవె యది కృపాయుక్తి ననఘ!' 211 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అర్హములు= ధనములు, సంపదలు; బంధువులున్‌= చుట్టాలు; కల్గినపుడు= ఉన్నప్పుడూ; 
తద్‌= వాటి; వియోగము= ఎడబాటు; ఐన+అట్టి+ఎడను= కలిగిన సందర్భంలోనూ; మర్ష్యునకున్‌= మానవుడికి; ఎద్ది= ఏది; తల(పుమైన్‌= 


ఆలోచనలో, బుద్ధిలో; ఉన్నన్‌= ఉంటే; మద విషాదంబులు= అహంకారం, దుఃఖం; అడరక+ఉండున్‌= విజ్బంభించకుండ ఉంటాయో; 
అది= దానిని; కృపాయుక్తిన= దయతో కూడిన వాడవై; చెప్పవు+ఎ?= తెలియచెప్పవా? (చెప్పుమని ప్రార్థన). 


తాత్సర్యం: “మానవుడి బుద్దిలో ఏది ఉంటే, ధనం, బంధువులు కలిగినపుడు అహంకారం, అవి పోతే దుఃఖం 
కలుగకుండా ఉంటాయో దానిని దయతో నాకు తెలియజెప్పుము”. 

వ. అని యడిగిన నాతం డిట్లనియె. 212 
ప్రతిపదార్థం: అని= అంటూ; అడిగినన్‌= అడుగగా; ఆతండు= ఆ అశ్మకుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 
తాత్సర్యం: జనకు డట్లా అడగగానే అశ్మకు డీ విధంగా జవా బిచ్చాడు. 


సీ. *దుఃఖంబు సుఖమును దోడివ సంసార | మునకు దద్వశగతి( బోవు నరుని 
యాత్మ నంబుదము గా డృపహరించిన విధం । బున నవి సెటుచు; నేపున సుఖైక 
భాగియు దుఃఖైకభాగియు లేమి లో । కంబునం దెలియంగ6 గనుట మందు 
వానికి; విను జర రానీక త్రోవంగ(। జావక యుండ వశంబె జలధి 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 83 


తే వలయ వేష్టిత క్షితి నేలు వానికైన । నధిప! యెద్ది వాటిల్లిన ననుభవించు 
నపుడు ప్రాప్తవ్య మిది యని యంతరంగ । విభ్రమము లేక యునికి వివేక సరణి. 213 


ప్రతిపదార్థం: అధిప!= జనక మహారాజా!; దుఃఖంబు= శోకం; సుఖమును= సంతోషమూ; సంసారమునకున్‌= గృహస్థజీవనానికి; 
తోడివి+అ= కలిసి ఉండేవే; తద్‌= వాటికి; వశగతిన్‌= లొంగిన విధంగా; పోవు= వర్తించే; నరుని= మానవుడిని; ఆత ]న్‌= మనస్సును; 
అంబుదము= మేఘాన్ని; గాడ్సు= గాలి, వాయువు; అపహరించిన విధంబునన్‌= మాయం చేసినట్లుగా; అవి= ఆ సుఖదుఃఖాలు; 
చెణుచున్‌= చెడగొడతాయి; ఏపునన్‌= అధికంగా, మిక్కిలి; సుఖ+ఏక+భాగియున్‌= సుఖమును మాత్రమే అనుభవించే వాడు 
కాని; దుఃఖ+ఏక+భాగియున్‌= దుఃఖాన్ని మాత్రమే అనుభవించే వాడు కాని; లోకంబునన్‌= లోకంలో; లేమి= లేకపోవటం; 
తెలియంగన్‌+కనుట= తెలిసేటట్టు చూడటం (తెలిసికొనటం); వానికిన్‌= ఆ సుఖదుఃఖాలకు; మందు= జౌషధం, ప్రతిచర్య; విను= 
వినుము; జలధి+వలయ+వేష్టిత= సము[ద్రమనే వలయంచేత చుట్టబడిన; క్షితిన్‌= భూమిని; ఏలువానికిన్‌+ఐనన్‌= పాలించే 
చ(క్రవర్తికైనా; జర= ముసలి తనమును; రానీక= రానీయక; త్రోవంగన్‌= ఆవలకు నెట్టటం; చావక= మరణించక; ఉండన్‌= ఉండటం; 
వశంబు+ఎ?= చేతులలో ఉన్నదా? వీలవుతుందా?; ఎద్ది= ఏది; పాటిల్లినన్‌= సంభవించినా, వచ్చినా; అనుభవించు+అపుడు= 
అనుభవించే సమయంలో; ఇది= ఆ వచ్చినది; ప్రాప్తవ్యము= పొందదగింది; అని= అనుకొని; అంతరంగ విభ్రమము=మనస్సు 
భ్రమపడటం, చెదరటం; లేక= లేకుండా; ఉనికి= ఉండటం; వివేకసరణి= జ్ఞానమార్గం, తెలిసినవారి పద్దతి. 


తాత్సర్యం: 'జనక మహారాజా! సుఖదుఃఖాలు సంసార జీవనంలో కలిసే ఉంటాయి. గాలి మేఘాన్ని చెదరగొట్టినట్టు, 
వాటికి లోనై వర్తించే మానవుడి ఆత్మను అవి చెదరగొడతాయి. లోకంలో అధికమైన సుఖాలు మా(త్రమే అనుభవించే 
వారు కాని, దుఃఖాలు మాత్రమే అనుభవించేవారు కాని లేరని తెలిసికొనటమే వాటికి తగిన మందు. సము[ద్రం 
చేత చుట్టబడిన భూమండలాన్నంతటినీ పరిపాలించే చక్రవర్తికి అయినా వార్హకాన్ని దగ్గరకు రానీయక దూరంగా 
నెట్టటం కాని, చనిపోకుండా ఉండటం కాని వశమా? (కాదు కదా!) ఏది ఘటిల్లినా, అది (ప్రాప్తం అనుకొని చిత్తం 
చెదరకుండా ఉండటం జ్ఞానుల పద్దతి. 


నిశేషం: అలం: ఉపమ. 


క నరవర! సరసాన్నంబులు. । బరిమళ సద్వస్తువులును బరమశయన వి 
ష్టరములు. గాలాధీనత । నరు6 బొందుం, బాయు; వాని నమ్మమియ యుటున్‌. 214 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; సరస+అన్నంబులున్‌= ఆరు రుచులతో కూడిన ఆహారాలు; పరిమళ= సువాసనలు చిమ్మే; 
సత్‌+వస్తువులును= మంచి పదార్థాలు; పరమ= ఉత్తమోత్తమమైన; శయనవిష్టరములున్‌= శయ్యలు, ఆసనాలు; కాల+అధీనతన్‌= 
కాలానికి లోబడి; నరున్‌= మానవుడిని; పొందున్‌= చేరుతాయి; పాయున్‌= వదలిపోతాయి; వానిన్‌= వాటిని; నమ్మమి+అ= 
నమ్మక పోవటమే; ఉణున్‌= తగును. 


తాత్సర్యం: రాజా! షడ్రసోపేతమైన ఆహారాలు, సుగంధభరితమైన అనేక (ద్రవ్యాలు, ఉత్తమోత్తమమైన శయ్యలు, ఆసనాలు, 
కాలానుగుణంగా మానవులకు దొరుకుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని నమ్మకుండా ఉండటమే మంచిది. 


చ. వల నధికంబుగాం గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం 
దుల నొడ(గూర్చ నేర్చి తనదోషము లారయ బుద్ధి గల్గి యా 
ర్తులకు( జికిత్స సేసెదరు; రోగము వాయమి లేదె? వారు రో 
గు లగుట గానమెట్లు ప్రతికూలవిధిన్‌ నరునేర్పు ద్రోచునే? 215 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వలను= వీలు, ఆనుకూల్యం; అధికంబు+కాన్‌= ఎక్కువగా; కలుగు= కలిగిన; వైద్యులు= భిషక్కులు; శాస్తములు= 
రోగనిదానానికి సంబంధించిన శాస్త్రాలను; అభ్యసించి= చదివి; మందులన్‌= ఓషధులను; ఒడన్‌+కూర్చన్‌= తగిన విధంగా 
కలపటం; నేర్చి= అభ్యసించి; తనుదోషములు= వాత, పిత్త, కఫాది శరీర దోషాలు; ఆరయన్‌= గుర్తించే; బుద్ది= తెలివి; కల్లి= 
ఉండి; ఆర్తులకున్‌= బాధపడుతున్నవారికి; చికిత్స= వైద్యం; చేసెదరు= చేస్తారు; రోగము= వ్యాధి; పాయమి= పోకపోవటం; 
లేదు+ఎ?= లేదా;? వారు= ఆ వైద్యులు; రోగులు+అగుట= వ్యాధి పీడితులవటం; కానము+ఎట్టు?= చూడటం లేదా?; నరునేర్చు= 
మానవుడి కౌశలం; (ప్రతికూలవిధిన్‌= విధివైపరీత్యాన్ని; త్రోచును+ఏ?= నెట్టివేయగలదా? (లేదని భావం). 


తాత్పర్యం: అవకాశం అధికంగా కలిగిన వైద్యులు వైద్యశాస్తాన్ని బాగా అధ్యయనం చేసి, మందులను సరిగా 
తయారుచేయటం నేర్చుకొని, శరీరదోషాలను గుర్తించే తెలివి కలిగి ఉండి, రోగులకు వైద్యం చేస్తారు. అయినా, 
రోగం తగ్గకపోవటం ఉంటుంది కదా! ఆ వైద్యులే రోగులవటం కూడా చూస్తున్నామే. మానవుడి నేర్పు విధివైపరీత్యాన్ని 
తొలగించలేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. మానవుడి మేధకన్న విధి బలీయమని అందరూ విధికి తల ఒగ్గవలసినవారేనని చెప్పటం. 


సీ, సద్వంశ జన్మంబు సౌందర్యమును బలం 1బును సుభగతయును భోగములును 
భవితవ్యతానురూపంబులు పేదలై । పెంచుట కలయంగ బెల్లు పుట్టు 
దురు ప్రజ లెంతయు సిరిగలవారు గో । రంగ బుట్టరు; దరిద్రపు జనంబు 
లాశకటం దిని జాలు నటిగించు కొందరు; । భోజ్య సంపన్నులు భోజనంబు. 


తే. బూర్దముగం జేయంజాలరు భూపవర్య! । వెల(ది జూదంబు పానంబు వేట యతిని 
షేవితములు గాందగ దని చెప్ప వినుచు । వలను గలవార చెడుదురు వానివలన. 216 


ప్రతిపదార్థం: సద్వంశ జన్మంబు= కులీనత; సౌందర్యమును= అందచందాలు; బలంబును= శక్తి సుభగతయును= సౌభాగ్యం, 
అదృష్టం; భోగములును= అనుభవించదగిన సంపదలూ; భవితవ్యతా+అనురూపంబులు= సుకృతానికి తగినటువంటివి; 
సేదలు+ఐ= బీదవారై; పెంచుటకున్‌= పెద్దచేయటానికి; అలయంగన్‌= అలసిపోతుండగా; ప్రజలు= సంతానం; పెల్టు= అధికంగా; 
పుట్టుదురు= జన్మిస్తారు; సిరిగలవారు= ధనవంతులు; ఎంతయున్‌= ఎంతగానో; కోరంగన్‌= కావాలని కోరుకొన్నా; పుట్టరు= 
కలుగరు; దరి[ద్రము+జనంబులు= బీదవారైన మనుష్యులు; ఆంకటన్‌= ఆకలితో; జాలున్‌= రాళ్ళను; తిని= తిని; 
అటీగించుకొందురు= జీర్లంచేసికొంటారు; భోజ్యసంపన్నులు= ఆహార సంపద ఎక్కువ ఉన్నవారు; భోజనంబున్‌ అన్నం తినటం; 
పూర్ణముగన్‌= పూర్తిగా, నిండుగా; చేయన్‌+చాలరు= చేయలేరు; భూపవర్య!= రాజోత్తమా!; వెలంది= స్తీ; జూదంబు= ద్యూతం; 
పానంబు= సురాపానం; వేంట= మృగయా వినోదం; అతి= పరిమితిని మించి; నిషేవితములు= సేవించదగినవి, అనుభవించదగినవి; 
కాన్‌+తగదు+అని= కాదని; చెప్పన్‌= (పెద్దలు) చెప్పగా; వినుచున్‌= వింటూ; వలను+కలవారు+అ=తగినవారు; వానివలనన్‌= 
ఆ వ్యసనాల కారణంగా; చెడుదురు= నశిస్తారు. 


తాత్సర్యం: ఓ జనక మహారాజా! కులీనత, చక్కదనం, బలం, అదృష్టం, భోగాలు సుకృతానికి తగినట్టు లభిస్తాయి. 
పెంచటానికి కష్టపడే పేదలకు పిల్లలు ఎంతోమంది కలుగుతారు. కావాలని కోరే ధనవంతులకు సంతానం కలుగదు. 
బీదలు ఆకలితో రాళ్ళు తిని అరిగించుకొంటారు. సంపన్నులు కడుపునిండా తినలేరు. (స్త్రీలు, జూదం, సుర, వేట 
మొదలైనవి మితిమీరి అనుభవించకూడదని పెద్దలు చెప్పగా వింటూ అన్నీ తగినవారు కూడా వాటివలన నశిస్తూ 
ఉంటారు. 


శాంతిపర్వను - ప్రథమాశ్వాసము 85 
విశేషం: జ్ఞానం కలిగి ఉండటం, దానిని అమలు పరచటం ఒకటి కాదు. 


వ. అట్టివి దైవకృతంబులు గావున నిష్టానిష్ట ప్రాప్తులకుం గారణంబులు గనికొనలేవు; బాంధవలాభంబును 
దద్వియోగంబును వటిదం గాష్టంబులు సంగతంబులై పదంపడి పాసిన చందంబు. 217 


ప్రతిపదార్థం: అట్టివి= అటువంటివి; దైవకృతంబులు= భగవంతుడిచేత చేయబడినవి (మానవులు చేసినవి కావు); కావునన్‌= అందువలన; 
ఇష్ట+అనిష్ట+(ప్రాప్రలకున్‌= ప్రియమైనవి, అప్రియమైనవి పొందటానికి; కారణంబులు= హేతువులు; కనికొనలేవు= కనిపెట్టలేవు; బాంధవ 
లాభంబును= బంధువుల ప్రాప్తియు, (చుట్టాలను కలిగి ఉండటం); తద్‌+వియోగంబును= వారి ఎడబాటును; వజదన్‌= ప్రవాహంలో; 
కాష్టంబులు= కట్టెలు; సంగతంబులు+ఐ= కలసికొని; పదంపడి= తరువాత; పాసిన= దూరమైన; చందంబు= తీరు. 


తాత్సర్యం: అటువంటివి విధికృతాలు. మానవులు చేసినవి కావు. అందువలన మనం ఇష్టమైనవి పొందటం, ఇష్టం 
లేనివి (ప్రాప్తించటం అనేవాటికి హేతువును కనిపెట్టలేవు. బంధు ప్రాప్తి, వారి ఎడబాటు (ప్రవాహంలో కొట్టుకొని పోతూ 
కట్టెలు కలిసికొని, విడిపోవటం వంటిదే. 


విశేషం: అలం: ఉపమ. 


తే మాతృ పితృ దార పుత్రక భ్రాతృ శతస । హస్రకంబులు సంసృతి ననుభవింప( 
బడియె; నిందులో నెవ్వరి కడలువాండు । నరు€ డనిత్యత యూహించు టరయ నుటవు. 218 


ప్రతిపదార్థం: మాతృ+పితృ్స+దార+పుత్రక+(భ్రాత్స+ శత సహ(స్రకంబులు= తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, సోదరుల వందలవేలు 
(లక్షలు); సంసృతిన్‌= సంసారంలో; అనుభవింప(బడియెన్‌= అనుభవించబడ్డారు; ఇందులోన్‌= ఈ లక్షల బంధుత్వాలలో; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికొరకు; నరు(డు= మానవుడు; అడలువాండు?= బాధపడుతాడు?; అనిత్యత= అశాశ్వతత్య్వాన్ని, నిలకడలేనితనాన్ని; 
ఊహించుట= భావన చేయటం; అరయన్‌= పరికించగా; ఉజివు= ఉచితం; తగినది. 


తాత్సర్యం: ఈ జననమరణ చ(క్రరూపమైన సంసారంలో (అనేక జన్మలలో) లక్షలకొద్ది తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, 
సోదరుల బంధం అనుభవించబడింది. ఇందులో ఎవరికొరకని మనిషి బాధపడగలడు? దీనిని లెస్సగా భావించి 
మానవజీవితం ఎంత అశాశ్వతమైనదో తెలిసికొనటం సముచితం. 


విశేషం: సంసారం అంటే జననమరణ చక్రం అనీ జీవితంలోబంధుత్వాదులు అశాశ్వతమనీ తెలియటం జ్ఞానమనీ తాత్పర్యం. 


క. జనన జరామరణ గ్రా | హనిబిడ కాలాబ్ది మగ్నమని జగము నెణిం 

గినవాండు ధర్మవర్తన | మున నుండుం జింత దక్కి భూపవరేణ్యా! 219 
ప్రతిపదార్థం: భూపవరేణ్యా!= రాజులలో ఎన్నదగినవాడా!; జనన= పుట్టుక; మరణ= చావు అనే; (గ్రాహ= మొసళ్ళచేత; నిబిడ= 
దట్టమైన; కాల+అబ్దీ= కాలమనే సముద్రంలో; మగ్నము+అని= మునిగినదని; జగమున్‌= లోకమును; ఎటింగినవాండు= 
తెలిసికొన్నవాడు; చింతన్‌+తక్కి= శోకమును వదలి; ధర్మవర్తనమునన్‌= ధర్మమార్గ (ప్రవర్తన కలిగి; ఉండున్‌= ఉంటాడు. 
తాత్సర్యం: జనకమహారాజా! ఈ లోకం చావు పుట్టుకలనే మొసళ్ళతో బాగా నిండిపోయి ఉన్న కాలం అనే 
సము(ద్రంలో మునిగిపోయి ఉన్నది - అని తెలిసికొన్న మానవుడు శోకాన్ని వదలి, ధర్మమార్గంలో నడుస్తాడు. 


నిశేషం: అలం: రూపకం. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తన యొడ లెరవనినను మను । జునకును బంధుతతి సతమె? శోకించిన వ 
చ్చునె చచ్చిన జంతువు? నె । మృన మధికము నొచ్చు గాక మహితవివేకా! 220 


ప్రతిపదార్థం: మహిత వివేకా!= గొప్ప విచక్షణా జ్ఞానం కల జనక మహారాజా!; మనుజునకున్‌= మానవుడికి; తన= తనయొక్క; 
ఒడలు= శరీరం, తనువు; ఎరవు+అనినను= తిరిగి ఇచ్చివేయటానికి అరువుగా అడిగి (యాచించి) తెచ్చుకొన్నది అనగా; బంధుతతి= 
బంధువర్గం; సతము+ఎ?= శాశ్వతమా?; చచ్చిన= చనిపోయిన; జంతువు= ప్రాణి; శోకించినన్‌= ఏడ్చినంత మా(త్రాన; వచ్చును+ఎ= 
తిరిగి వస్తుందా?; నెజ+మనము= నిండుమనసు (బాధపడటం వలన); అధికము= ఎక్కువగా; నొచ్చున్‌+కాక= బాధపడుతుంది 
తప్ప! 

తాత్సర్యం: వివేకవంతుడవైన జనకమహారాజా! మానవుడికి తన శరీరమే అడిగి, అప్పుగా తెచ్చుకొన్నటువంటిది. 
అటువంటప్పుడు బంధువులు శాశ్వతమా? ఎంత బాధపడినా చచ్చిన జీవి తిరిగి రాదు కదా! అట్లా బాధపడటం 
వలన మనసు మరింత నొచ్చుకొనటం తప్ప ప్రయోజనం లేదు. 


విశేషం: జీవుడు శరీరధారి మాత్రమే. ప్రతి జన్మలోనూ జీవుడు తను నివసించటానికి వీలుగా ఒక శరీరం కావాలని అడిగి 
తెచ్చుకుంటాడు. జీవుడు శరీరం కాదు; శరీరం జీవుడు నివసించే ఇల్లు వంటిది. ఇక బంధుత్వాలు తాత్కాలికాలే. 


ఉ. కావున నెవ్వగల్‌ విడువు; గైకొను మాత్మకలార్హ కర్మ సం 
సేవన తత్పరత్వము; విశిష్టజనంబుల సంగతిన్‌ భవ 
ద్ధావము కల్మషంబు దెగం బాచి శుచిత్వముం బొందు; లోకసం 
భావిత కీర్తి వయ్యెదు నృపాలక! నా పలు కూందు పాటిగాన్‌.' 221 


ప్రతిపదార్థం: నృపాలక!= రాజా!; కావునన్‌= అందువలన; నెజ+వగల్‌= నిండు బాధలు; విడువు= వదలిపెట్టుము; ఆత్మకుల= 
నీ వంశానికి; అర్హ= తగిన; కర్మసంసేవన= పనిని బాగా చేయటంలో; తత్సరత్వమును= ఆశను, ఇష్టమును; కైకొనుము= 
స్వీకరించుము; విశిష్టజనంబుల= గొప్ప వ్యక్తుల, మహాత్ముల; సంగతిన్‌= సాంగత్యంలో; భవత్‌= నీ; భావము= ఆలోచన (ఊహ) 
లోని; కల్మషంబు= మలినాన్ని; తెగన్‌=+పాచి= పోయేటట్లు చేసి; శుచిత్వమున్‌= పవిత్రతను, నిర్మలత్వాన్ని; పొందు(ము)= 
సముపార్టించుకో; లోకసంభావిత= లోకంలోని అందరిచేత గౌరవించదగిన; కీర్తివి= కీర్తి కలవాడివి; అయ్యెదు= అవుతావు; నా 
పలుకు= నా మాట; పాటి+కాన్‌= తగినదని; ఊందు(ము)= గట్టిగా పట్టుకో, ఆచరించుము, నమ్ముము. 


తాత్పర్యం: ఓ జనకమహారాజా! అందువలన బాధపడటం మానుము. నీ వంశానుగుణమైన పని (రాజ్యపాలన) 
ఆచరించటంలో నిమగ్నుడవు అయిపొమ్ము! సత్పురుషుల సాంగత్యంలో నీ మనసులోని మాలిన్యాన్ని 


పోగొట్టుకొని పవిత్రతను సంతరించుకొమ్ము. అపుడు లోకులందరిచేత గౌరవించబడే కీర్తి కలవాడి వవుతావు. 
నా మాటను తప్పక నమ్మి పాటించుము”. 


వ. అనుటయుం దెలిసి జనకుం డమ్ముని నామంత్రితుంజేసి నిజకర్మతంత్ర నిర్వహణంబునకై గృహంబున నిలిచె; 
నీవు నట్ల యుమ్మలికం బుజ్జగింపు ముత్తమ క్షాత్ర సరణి సాధితంబైన భూవలయంబు. బాలింపుము; తక్కటి 
తలంపులు దక్కుమని పలికిన విని పలుక కున్న యగ్రజుం జూచి సవ్యసాచి జనార్దనుతో నిట్లనియె.222 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; తెలిసి= వివేకం కలిగినవాడై; జనకుండు= జనకమహారాజు; ఆ+మునిన్‌= అశ్మకమునిని; 
ఆమంట్రితున్‌+చేసి= వీడుకొలిపి; నిజకర్మ= తన పని అయిన; తం(త్ర= స్వరాష్ట్ర పాలన; నిర్వహణంబునకున్‌+ఐ= వహించటానికి; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 87 


గృహంబునన్‌= ఇంటియందు; నిలిచెన్‌= ఉండిపోయాడు; నీవును= నీవు కూడా; అట్టు+అ= అదే విధంగా; ఉమ్మలికంబు= 
శోకం; ఉజ్జగింపుము= వదలుము; ఉత్తమ= శ్రేష్టమైన; క్షాత్రసరణి= క్షత్రియోచిత పద్దతిలో; సాధితంబు+ఐన= పొందినది అయిన; 
భూవలయంబున్‌= భూమండలాన్ని; పాలింపుము= ఏలుము; తక్కటి= మిగిలిన; తలంపులు= ఆలోచనలు; తక్కుము= 
వదలుము; అని; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; పలుకక+ఉన్న= మాటాడక ఉన్న; అ(గ్రజున్‌= అన్నగారిని; చూచి= కని; 
సవ్యసాచి= అర్జునుడు; జనార్దనుతోన్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అశ్మకు డన్న ఆ మాటలతో జ్ఞానం కలిగినవాడై జనకమహారాజు ఆ మునికి వీడ్కోలు పలికి, 
తన విధ్యుక్తధర్మమైన రాజ్యపాలనా తంత్రాన్ని నిర్వర్తించటానికి ఇంట్లోనే ఉండిపోయాడు. నీవు కూడా 
అదేవిధంగా విషాదాన్ని వదలి, రాజధర్మానికి తగిన పద్దతిలో సంపాదించిన భూమండలాన్ని ఏలుము. మిగిలిన 
ఆలోచనలను వదలుము'” అని వ్యాసుడు చెప్పగా విని, మారు మాటాడని అన్నగారిని చూచి అర్జునుడు కృష్ణుడితో 
ఇట్లా అన్నాడు. 
క “బహుబంధుమరణ శోక । ప్రహత వివేకమయి ధర్మరాజునకు మనో 

మహిమ వికలమయ్యెం; | బర | మహిత వచోవృత్తి. దేర్పు మహితవిచారా! 223 
ప్రతిపదార్థం: మహితవిచారా!= గొప్ప ఆలోచన కలిగిన శ్రీకృష్ణా! ధర్మరాజునకున్‌; బహు= పెక్కు; బంధుమరణ= చుట్టాల 
చావువలన కలిగిన; శోక= విషాదంచేత; ప్రహత= బాగా దెబ్బతిన్న; వివేకము+అయి= విచక్షణాజ్ఞానం కలిగి; మనోమహిమ= 
మనసుయొక్క గొప్పతనం; వికలము= చెదరినది; అయ్యెన్‌= అయింది; పరమహిత= అన్నింటికన్న గొప్పదైన మేలు కలిగించే; 
వచోవృత్తిన్‌= మాటల తీరుతో; తేర్పు= తేటపడేటట్టు చేయుము. 
తాత్సర్యం: “గొప్పు భావనలు కల కృష్ణా! బహుబంధుమరణంవలన కలిగిన శోకం కారణంగా ధర్మరాజు వివేకం బాగా 
దెబ్బతిని, మనసు వికలమైంది. దానిని పరమ (శ్రేయోదాయకమైన నీ హితోక్తులతో తేరుకొనేటట్లు చేయుము”. 


వ. అనిన నచ్యుతుండు పాండవాగ్రజు. జేరంజని, యభివందనం బాచరించి, యతని కరంబు వట్టికొని, 
వదనంబు విరిదమ్మి చందంబు నొంద మధురాక్షర విన్యాసంబుగా నిట్లనియె. 224 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అచ్యుతుండు= నాశరహితుడైన శ్రీకృష్ణుడు; పాండవ+అ(గ్రజున్‌= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజును; చేరన్‌+చని= సమీపించి; అభివందనంబు+ఆచరించి= నమస్కారం చేసి; అతని= ధర్మరాజు;కరంబు= చేతిని; 
పట్టికొని= చేతితో పట్టుకొని; వదనంబు= ముఖం; విరిదమ్మి= విచ్చిన తామరపూవు; చందంబును+ఒందన్‌= వలెకాగా; 
మధుర+అక్షర+విన్యాసంబు+కాన్‌= తియ్యని మాటల కూర్చుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్పర్యం: అర్జును డట్టా అడగగానే శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, నమస్కరించి, అతడి చేతిని పట్టుకొని, 
వికసించిన తామరపూవువలె ఉన్న ముఖంతో, తియ్యగా ఈ విధంగా మాట్లాడాడు. 
నిశేషం: అలం: ఉపమ. 
మ. ' పురుషవ్యాఘ్ర! మనంబు గుంద వగలం బొందంగ నీకేల? సం 
గరకేలిన్‌ భవదీయబంధు లతిలోకంబైన తెంపొప్పం బో 


యిరి నాకంబున; కట్లుగాక కలగాదే రాజవృత్తంబు దా 
నరయన్‌ రాజుల యేల? యేజనులు నిత్యాయుర్దనుల్‌ సెప్పుమా! 225 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషవ్యాఘ్ర!= మనుజోత్తమా! ధర్మరాజా! నీకు= నీవంటివాడికి; మనంబు= మనస్సు; కుందన్‌= కుంగిపోయేటట్టు; 
వగలన్‌= బాధలను; పొందంగన్‌= అనుభవించటం; ఏల?= ఎందుకు?; సంగరకేలిన్‌= యుద్దమనే ఆటలో; భవదీయ= నీ; 
బంధులు= చుట్టాలు; అతిలోకంబు+ఐన= మానవాతీతమైన; తెంపు+ఒప్పన్‌= సాహసం 'ప్రకటమయ్యేటట్టు; నాకంబునకున్‌= 
స్వర్గానికి; పోయిరి= వెళ్ళారు; అట్టు+కాక= ఆ విధంగా కాకపోయినా; రాజవృత్తంబు= రాచకరికము; తాన్‌= అది; కలగాదే= 
స్వప్నమే కదా!; అరయన్‌= పరికించి చూస్తే; రాజులు+అ= రాజులే; ఏల= ఎందుకు?; ఏ జనుల్‌= ఏ మనుష్యులు; 
నిత్య+ఆయుర్దనుల్‌= శాశ్వతమైన ఆయువనే ధనం కలవారో; చెప్పుమా?= చెప్పుము! 


తాత్పర్యం: కృష్ణు డిట్లా అన్నాడు: 'పురుషశ్రేష్టుడవైన ధర్మరాజా! నీ వంటివాడు బాధలతో (క్రుంగిపోవటం ఎందుకు? 
రణరంగంలో, కేళీప్రాయంగా నీ బంధువులు మానవాతీతమైన శౌర్యాన్ని ప్రదర్శించి స్వర్గస్థులయ్యారు. రాచరికం 
అన్నది కలకాక వాస్తవం కాదు కదా! ఒక్క రాజులే ఏమిటి? శాశ్వతమైన ఆయుర్దాయం కల మనుష్యు లెక్కడ 
ఉన్నారు చెప్పుము”. 

వ. అని పలికి వెండియు. 226 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటాడి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 

తాత్సర్యం: శ్రీకృష్ణు డీ విధంగా మాటాడి ఇంకా ఇట్టా అన్నాడు- (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “తొల్లి సృంజయు( డను మహీవల్లభుండు । పుత్రశోకాతురత్వంబు( బొందియున్న 
నుపశమంబుగ. బ్రాక్తనన్ఫపుల( జెప్పి । తెలిపె నిమ్మోని యంతకు బలిమి కలిమి.” 227 


~~ 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; సృంజయు(డు+అను= సృంజయు డనే పేరుగల; మహీవల్లభుండు= భూభర్త (రాజు); 
పుత్రశోక+ఆతురత్వంబున్‌= పుత్రశోకంవలని బాధను; పొంది+ఉండి= కలిగి ఉండగా; ఈ+మౌని= ఈ ముని - నారదుడు; 
ఉపశమంబుగన్‌= ఓదార్పుగా; (ప్రాక్తన= ప్రాచీన; నృపులన్‌= రాజులను (వారి చరిత్రలను); చెప్పి= పలికి; అంతకు= యముడి; 
బలిమి కలిమి= బలాధిక్యాన్ని; తెలిపెన్‌= తెలియచెప్పాడు. 


తాత్పర్యం: 'పూర్వం సృంజయుడనే రాజు పుత్రశోకంతో బాగా బాధపడుతూ ఉంటే, నారదమహర్షి అతడికి 
ఓదార్పు కలగటంకొరకు, ప్రాచీన రాజులనుగురించి, యముడి సామర్థ్యాన్ని గురించి తెలియజెప్పాడు”. 


వ. అని యెజింగించి నారదుం జూపి 'యిమ్మహాత్ముం డట్లు మరుత్తసుహోత్రాదులగు రాజుల పరమోత్కృష్ట 
కర్మంబులును, నట్టివారికిం గాలవశత్వంబునం బొందకుండ రామియుం దెలియ నుపన్యసించిన 
వాక్యంబు లభిమన్యు మరణశోక వ్యాకులుండ వగు నీకుం దాపోపశమంబుగా( గృపాతిశయంబునం 
బరిపాటి వీరలు సెప్పి'రని పారాశర్యమునీశ్వరు నిర్దేశించి, 'వీరి వచనంబుల యేనునుం జెప్పెద నాకర్ణింపు' 
మని యిట్లనియె. 228 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఎతీగించి= బోధపరచి; నారదున్‌+చూపి= నారద మహర్షిని చూపించి; ఈ+మహాత్ముండు= 
ఈ మహానుభావుడు; అట్టు= ఆ విధంగా; మరుత్తసుహోత్ర+ఆదులు+అగు= మరుత్తుడు, సుహోత్రుడు మొదలైన; రాజులు= 
చక్రవర్తుల; పరమ+ఉత్కృష్ట+కర్మంబులును= మిక్కిలి (శ్రేష్టమైన కార్యాలను; అట్టివారికిన్‌= అటువంటి వారికి కూడా; 
కాలవశత్వంబునన్‌+పొందక+ఉండ+రామియున్‌= కాలధర్మాన్ని (మరణాన్ని) చెందకుండా ఉండకపోవటాన్నీ; తెలియన్‌= 
బోధపడేటట్లు; ఉపన్యసించిన= పలికిన; వాక్యంబులు= మాటలు; అభిమన్యు+మరణ+శోక= అభిమన్యుడి మరణం వలన కలిగిన 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 89 


బాధచేత; వ్యాకులుండవు+అగు= కల్లోల పడినవాడవైన; నీకున్‌= నీకు; తాప+ఉపశమంబు+కాన్‌= బాధా నివారిణి అయ్యేటట్టు; 
కృపా+అతిశయంబునన్‌= అధికమైన దయతో; పరిపాటిన్‌= (క్రమంగా; వీరలు= వీరు; చెప్పిరి+అని= చెప్పారని; 
పారాశర్యముని+ ఈశ్వరున్‌= వ్యాసమునిని; నిర్దేశించి= చెప్పి (చూపి); వీరి వచనంబులు+అ= వీరి మాటలే; ఏనునున్‌= నేను 
కూడా; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= వినుము; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పి, బోధచేసి, నారదమహర్షిని చూపించి, “ఈ మహానుభావుడు 
సృంజయుడికి మరుత్తు, సుహోత్రుడు మొదలైన చక్రవర్తులు చేసిన మహత్కార్యాలన్నీ చెప్పి, వారుకూడా కాలధర్మం 
చెందటాన్నీ తెలిసేటట్టు చెప్పిన మాటలనే ఇప్పుడు వీరు అభిమన్యుడి మరణంవలన కలతచెందిన నీకు బాధ 
తగ్గించటానికి ఎంతో దయతో చెప్పారు” అని వ్యాసమహర్షిని చూపించి “వీరు చెప్పిన మాటలే నేను కూడా చెప్పుతాను 
వినుము' అని ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు. 


ధర్మరాజునకు. గృష్టు(డు షోడశరాజుల చరిత్రంబులు సెప్పుట (సం. 12-29-16) 


సీ. 'సంవర్తు. డను మహాసంయమి దేవతా । గురుతోడి యీసున నరుగుదెంచి, 
పూని యుపద్రష్టయై నడపంగ హి । మాచలపాదంబునందు శక్ర 

వరుణ ప్రభృతులైన సురలు మహామునీం । ద్రులును సహాయులై మెలంగుచుండ 
శాలా ప్రముఖ భవ్యసాధనమ్ములు గన | కనకమయంబులుగ వస్తకాంచనాజ్య 


ఆ. దధిపయః ఫలాది తర్పణ ద్రవ్యస । మృద్ది సకలజనులు మెచ్చం బెక్కు 
లధ్వరములు సేసె; నట్టి మరుత్తుండు । నిత్యపదవి నుండ నేరైనయ్య?” 229 


ప్రతిపదార్థం: సంవర్తుండు+అను= సంవర్తుడనే పేరుగల; మహాసంయమి= గొప్పముని; దేవతాగురుతోడి= దేవగురువైన 
బృహస్పతితో; ఈసునన్‌= అసూయతో, ఈర్ష్యతో; అరుగుదెంచి= వచ్చి; పూని= పట్టుపట్టి; ఉపద్రష్టశ+ఐ= కార్యనిర్వాహకుడై; 
నడపంగన్‌= జరిపించగా; హిమ+అచల= హిమవత్పర్వతముయొక్క; పాదంబున+అందున్‌= మొదట్లో; శక్ర= ఇంద్రుడు; వరుణ= 
వరుణుడు; ప్రభృతులు+ఐన= మొదలైన; సురలు= దేవతలూ; మహాముని+ఇంద్రులును= గొప్ప బుషి వరులూ; సహాయులు+ఐ= 
తోడుపడేవారై; మెలంగుచున్‌+ఉండన్‌= (ప్రవర్తిస్తూ ఉండగా; శాలాప్రముఖ= యజ్ఞశాల మొదలైన; భవ్యసాధనమ్ములు= 
శుభప్రదమైన యజ్ఞోపకరణాలు; కనకమయంబులుగన్‌= బంగారపువిగా; వ(స్త= వ(స్తములు; కాంచన= బంగారు; ఆజ్య= నేయి; 
దధి= పెరుగు; పయః= పాలు; ఫల= పండ్లు; ఆది= మొదలైన; తర్పణ= దేవతల తృప్తికొరకు సమర్పించే; [ద్రవ్య సమృద్ది= 
వస్తువుల ఆధిక్యం; సకల జనులు= సమస్త ప్రజలు; మెచ్చన్‌= పొగడగా; పక్కు= అనేకమైన; అధ్వరములు= యజ్ఞాలు; చేసెన్‌= 
చేశాడు; అట్టి= అటువంటి; మరుత్తుండు= మరుత్తుడు అనే చక్రవర్తి; నిత్యపదవిన్‌= శాశ్వతమైన స్థానంలో; ఉండన్‌+నేర్చెన్‌+అయ్య?= 
ఉండగలిగాడా? 


తాత్పర్యం: “ధర్మరాజా! పూర్వం సంవర్తుడనే గొప్పముని దేవగురువైన బృహస్పతిపై అసూయచెంది పట్టుదలగావచ్చి, 
హిమవన్నగం మొదట తనపర్యవేక్షణలో మరుత్తుచేత ఎన్నో యజ్ఞాలు చేయించాడు; ఆ యజ్ఞాలకు ఇంద్రుడు 
వరుణుడు మొదలైన దేవతలు, మహర్షులు సహాయులుగా ఉన్నారు. ఆ యజ్ఞశాల, యజ్ఞోపకరణాలు మొదలైనవన్నీ 
బంగారంతో చేయబడ్డవే. దేవతల తృప్తికొరకు అర్పించిన వస్త్రాలు, బంగారం, నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళు 
మొదలైనవి సమస్త జనాలు మెచ్చుకొనేటంత అధికంగా ఉన్నాయి. అటువంటి గొప్పయజ్ఞాలు చేసిన మరుత్తుడు 
శాశ్వతంగా తనపదవిలో (రాజుగా) ఉండగలిగాడా? (లేడు కదా అని భావం). 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. ' సన్నార్గమున రాజ్య సంపద నొంది భూ । సురపూజ లొనరించి సువ్రతముల 
బృందారకులం బ్రీతి. బొందింపం దన కర్ణి(। బర్జన్యు దేంటేంటం బసి(డి వాన 
కనకమయములైన కర్కట ర్సుష నక్ర। కూర్మచయముతోడ( గురియుచుండ 
నయ్యర్థ మెల్ల ధనార్థుల కిచ్చుచు(। గురుజాంగలంబున( బరమనిష్ట 


ఆ. నశ్వమేధ ముఖములైన రాజార్హయ । జ్ఞములు పెక్కు సేసి సకల జనులు 
పొగడునట్టి పాట నెగడె సుహోత్రు( డ | వ్విభుండు దెగియె ననుట వినమె యధిప!” 230 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! (ధర్మరాజా!); సుహోత్రుండు= సుహోత్రుడనే పేరుగల చక్రవర్తి; సత్‌+మార్గమునన్‌= మంచిదారిలో, 
సత్రవర్తనతో; రాజ్యసంపదన్‌+ఒంది= రాజ్యమనే సంపదను పొంది; భూసుర+ (బ్రాహ్మణ; పూజలు+ఒనరించి= పూజలు చేసి; 
సువ్రతములన్‌= మంచి వ్రతాలతో, పూజాదికాలతోనూ, మంచి ప్రవర్తనతోను); బృందారకులన్‌= దేవతలను; ప్రీతిన్‌+పొందింపన్‌= 
సంతసింపజేయగా; తనకున్‌= సుహోత్రునకు; అర్థిన్‌= ఇష్టంతో; పర్దన్యుండు= ఇంద్రుడు; ఏంట+ఏంటన్‌= (ప్రతి ఏడాది; 
కనకమయములు+ఐన= బంగారంతోచేయబడినవైన; కర్కట= పీతల; రుష= చేపల; న(క్ర= మొసళ్ళ; కూర్మ= తాబేళ్ళ; 
చయముతోడన్‌= సమూహంతో; పసిండివాన= బంగారువాన; కురియుచున్‌+ఉండన్‌= కురిపిస్తూ ఉండగా; ఆ+అర్థము+ఎల్లన్‌= 
ఆ ధనమునంతా; ధన+అర్జులకున్‌= ధనంకోరిన వారికి; ఇచ్చుచున్‌= ఇస్తూ; కురుజాంగలంబునన్‌= ఉత్తర కురుభూములలో; 
పరమ నిష్టన్‌= మిక్కిలి నియమ నిష్టలతో; అశ్వమేధముఖములు+ఐన= అశ్వమేధం మొదలైన; రాజ+అర్హ= రాజులకు తగిన; 
యజ్ఞములు= యాగాలు; పెక్కు= అనేకం; చేసి= ఆచరించి; సకలజనులు= ప్రజలందరు; పొగడు+అట్టి= మెచ్చుకొనేటటువంటి; 
పాటన్‌= విధంగా; నెగడెన్‌= వర్దిల్లాడు; ఆ+విభు(డున్‌= ఆ రాజుకూడా; తెగియెన్‌= మరణించాడు; అనుట= అనటం; వినము+ఎ?= 
వినలేదా? 


తాత్సర్యం: “ధర్మరాజా! సుహో(త్రుడనే చక్రవర్తి మంచి ప్రవర్తన కలవాడై రాజ్యాన్ని పొంది, (బ్రాహ్మణులను పూజించి, 
మంచి (ప్రవర్తనతో, వ్రతాలతో దేవతలను మెప్పించాడు. మెచ్చిన ఇంద్రుడు ప్రతి ఏడాది బంగారు పీతలు, చేపలు, 
మొసళ్ళు, తాబేళ్ళతో నిండిన బంగారు వాన కురిపించేవాడు. సుహోత్రు డా ధనాన్ని కోరినవారికి ఇస్తూ, ఉత్తర 
కురుదేశాలలో గొప్ప నిష్టాపరుడై రాజోచితాలైన అశ్వమేధాది యజ్ఞాలనెన్నింటినో చేశాడు. ప్రజల మెప్పు పొందే 
విధంగా (ప్రవర్తించాడు. అటువంటి సుహోత్రుడు కూడా చనిపోయాడని విన్నాము కదా!” 
సీ, “కాంచనాలంకార కాంతంబులై రూఢి । కెక్కిన గజములు పెక్కు వేలు, 

జవసత్త్వ రూపాది సకల గుణముల. । బెం పెసంగిన హయము లనేక లక్ష 


లమలిన స్వర్ణమయములగు కొమ్ములం । గొమరారు పశువులు గోటు, లూర్లి 
తాంగక విలసదజావికంబులు గణ । నాతీతములు గన్య లప్రమేయ, 


ఆ. లఖిల రత్న విరచితాభరణంబు ల | నల్పములు మహీసురావళులకు 
నిచ్చి చేసె. గ్రతువు లెన్నియేనియు నంగు.। డతడు నన్యలోకగతుండు గాడె!' 231 


ప్రతిపదార్థం: అంగుండు= అంగుడనే రాజు; కాంచన+అలంకార= బంగారు నగలతో; కాంతంబులు+ఐ= ఆకర్షణీయాలై; 
రూఢికిన్‌+ఎక్కిన= ప్రశస్తి వహించిన; గజములు= ఏనుగులు; పెక్కువేలు= ఎన్నో వేలు; జవ= వేగం; సత్ఫ్య= బలం; రూప+ఆది= 
చక్కని ఆకారం మొదలైన; సకల= అన్ని; గుణములన్‌= సద్గుణాలతో; 'పెంపు+ఎస6గిన= ఆధిక్యం వహించిన; హయములు= 
గుర్రాలు; అనేక లక్షలు= ఎన్నో లక్షలు; అమలిన= స్వచ్చమైన; స్వర్షమయములు+అగు= బంగారంతో చేయబడినవైన; కొమ్ములన్‌= 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 91 


శృంగాలతో; కొమరారు= అందగించే; పశువులు= గోవులు; కోటులు= కోట్లు; ఊర్జిత= దృఢమైన; అంగక= అవయవాలతో; 
విలసత్‌= ఒప్పే; అజ+అవికంబులు= మేకలు, గొర్రెలు; గణన+అతీతములున్‌= లెక్కపెట్టటానికి వీలుకానన్ని; కన్యలు= 
వివాహయోగ్యలైన యువతులు; అ(ప్రమేయలు= మితిలేనంత మందిని; అఖిల= సమస్త; రత్నవిరచిత+ ఆభరణంబులు= రత్నాలతో 
తయారు చేయబడిన నగలు; న+అల్పములు= తక్కువ కానన్ని (అధిక సంఖ్యాకాలు); మహీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణ 
బృందాలకు; ఇచ్చి= ఒసగి; క్రతువులు= యజ్ఞాలు; ఎన్ని+ఏనియున్‌= ఎన్నో; చేసెన్‌= చేశాడు; అతండున్‌= ఆ అంగుడు కూడా; 
అన్యలోక గతుండు= పరలోక గతుడు, మరణించినవాడు; కాండు+ఎ?= కాలేదా? 
తాత్సర్యం: “ధర్మరాజా! అంగుడనే చక్రవర్తి ఎన్నో యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలలో, బంగారు నగలతో 
ఆకర్షణీయంగా ఉండి ప్రశస్తమైన పెక్కువేల ఏనుగులను, మంచి వేగం, బలం, రూపాలతో గొప్పవైన అనేక లక్షల 
గుర్రాలను, మంచి బంగారంతో అలంకరించిన కొమ్ములతో అందగించే కోట్లకొలది గోవులను, దృఢమైన 
శరీరావయవాలతో ఒప్పే అసంఖ్యాకమైన మేకలను, గొర్రెలను,అంతులేనంతమంది వివాహ యోగ్యలైన యువతులను, 
నవరత్న ఖచితాలైన నగలను అధిక సంఖ్యలో (బ్రాహ్మణబృందాలకు ఇచ్చాడు. ఆ అంగుడు కూడా మరణించాడు 
కదా!” 
సీ, *ఏడు దీవులయందు. గ్రీడాగతుల( దన । రథము చరింప, నరాతు లనంగ 

వినియు నెటుంగక విభవ మార్జించుచో( । బ్రజల నొప్పింపని పరమపుణ్య 

కర్మంబునకు మెచ్చి గారవంబున( దన । కక్షయ సాధనము ఫాలాక్షు( డొసంగ 

నశ్వమేధములు జాహ్నవిపొంత శిష్ట జ । నాకీర్ణములుగ బె క్కాచరించెం; 


ఆ. దారకములు వృష్టిధారలు లెక్కింప । వచ్చు. గాని యతని యిచ్చుగోవు 
లెన్న( గొలంది గాదు; సన్నుతిపాత్ర మా । శిబికి నుర్వి నునికి సెల్లె నెట్లు? 232 


ప్రతిపదార్థం: ఏడుదీవుల+అందున్‌= సప్తద్వీపాలలో; క్రీడాగతులన్‌= ఆటలకైపోయిన విధంగా; తన= శిబిచక్రవర్తియొక్క; 
రథము= తేరు; చరింపన్‌= తిరుగగా; అరాతులు+అన(గన్‌= శత్రువులు అనే మాట; వినియున్‌= వినికూడా; ఎణుంగక= తెలియక; 
విభవము= సంపద; ఆర్జించుచోన్‌= సంపాదించేటప్పుడు; ప్రజలన్‌= పౌరులను; నొప్పింపని= బాధించని; పరమపుణ్యకర్మంబునకున్‌= 
మిక్కిలి మంచి (ప్రవర్తనకు; మెచ్చి= మెచ్చుకొని; ఫాలాక్షుండు= నిటలనేత్రుడు, శివుడు; తనకున్‌= శిబికి; గారవంబునన్‌= 
ఆదరంతో; అక్షయ ధనము= (నళించని) తరగని సంపదను; ఒసంగన్‌= ఇయ్యగా; జాహ్నవి పొంతన్‌= గంగ ఒడ్డున; 
శిష్ణజన+ఆకీర్షంబులుగన్‌= సజ్జనులతో నిండి ఉండేటట్టుగా; అశ్వమేధములు= అశ్వమేధ యజ్ఞాలు; పెక్కు= అనేకాలు; 
ఆచరించెన్‌= చేశాడు; తారకములు= చుక్కలు; వృష్టిధారలు= వానలోని చాళ్ళు; లెక్కింపన్‌+వచ్చున్‌= లెక్కపెట్టవచ్చును; కాని; 
అతని+ఇచ్చు= శిబి దానం చేసే; గోవులు+ఎన్నన్‌= ఆవులను లెక్కపెట్టటం; కొల(ది+కాదు= వీలుకాదు; సన్నుతి పాత్రము= 
బాగా పొగడదగిన వాడైన; ఆ శిబికిన్‌= ఆ శిబిచక్రవర్తికి; ఉర్విన్‌= భూమిపై; ఉనికి= అస్తిత్వం, ఉండటం; ఎట్టు= ఏ విధంగా; 
చెల్లెన్‌?= చెల్లింది? 

తాత్పర్యం: 'ధర్మరాజా! శిబిచ(క్రవర్తి ఏడు ద్వీపాలలో యథేచ్చగా తన రథాన్ని నడపగలిగేవాడు. అతడికి శత్రువులన్న 
మాటే వినబడదు. ధనసంపాదనకై ప్రజలను బాధించని అతడి మంచి ప్రవర్తనకు మెచ్చి శివుడు నశించని ధనాన్ని 
ప్రసాదించాడు. దానితో గంగాతీరంలో సజ్జనులతో నిండి ఉండేటట్టుగా అనేక అశ్వమేధాలు చేశాడు. నక్షత్రాలను, 
వర్షధారలను అయినా లెక్కించవచ్చును కాని, శిబి దానం చేసిన ఆవులను లెక్కించటం సాధ్యంకాదు. అటువంటి 
పొగడదగిన శిబికి భూమిపై కాలం ఎట్లా చెల్లింది? 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ, “*యౌవనంబున( దప మాచరింపంగ6 దండ్రి | పంపున నరిగిన పెంపుకలిమి, 


సేతువు జలధి బ్రఖ్యాతంబుగా నొన । ర్లిన మర్వలోక పావన విభూతి 
త్రైలోక్యకంటకు దశముఖు బంధు యు । క్తంబుగా6 జంపిన కలితనమ్ము , 
బాలుర మరణంబు వాటిల్లకుండంగ. । జేసిన యత్యంత చిత్రమహిమ, 


ఆ. గలిగి యశ్వమేధములు మున్నుగా ననే । కాధ్వరము లొనర్షి యఖిల జనుల. 
దల్లివోలె నరసి దశరథరాముండు । కాలవశత నొందె6 గాదె యధిప! 233 


(ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; దశరథ రాముండు= దశరథ పుత్రుడైన శ్రీరామచంద్ర చక్రవర్తి; తండ్రి పంపునన్‌= తండ్రి 
ఆనతి మేరకు; యౌవనంబునన్‌= తరుణ వయస్సులో; తపము+ఆచరింప(గన్‌= తపస్సు చేయటానికి; అరిగిన= వెళ్ళిన; పెంపు 
కలిమి= ఆధిక్యమనే సంపద; జలధిన్‌= సముద్రంలో; సేతువు= వారధిని; ప్రఖ్యాతంబు+కాన్‌= (ప్రతిష్టాత్మకంగా; ఒనర్చిన= 
నిర్మించిన; మర్య్యలోక= మానవలోకాన్ని; పావనవిభూతి= పవిత్రీకరించిన వైభవం; త్రైలోక్య కంటకున్‌= ముల్లోకాలను బాధించే; 
దశముఖున్‌= దశకంఠుడైన రావణుడిని; బంధుయుక్తంబు+గాన్‌= చుట్టాలందరితో కూడా; చంపిన= సంహరించిన; కలితనమ్ము= 
సామర్థ్యం; బాలుర= పసిపిల్లల; మరణంబు= చావు; పాటిల్లక+ఉండంగన్‌= సంభవించకుండా; చేసిన= చేసినటువంటి; అతి+అంత= 
అధికమైన; చిత్రమహిమన్‌= అద్భుతావహమైన మహత్తును; కలిగి= కలిగి ఉండి; అశ్యమేధములు మున్నుగాన్‌= హయమేధం 
మొదలైన; అనేక+అధ్వరములు= ఎన్నో యజ్ఞాలు; ఒనర్భి= చేసి; అఖిల జనులన్‌= ప్రజలందరినీ; తల్లి+పోలెన్‌= తల్లివలె; అరసి= 
చూచి, కాపాడి (కూడ); కాలవశతన్‌+ఒందెన్‌= కాలధర్మాన్ని చెందాడు; కాదు+ఎ!= కదా! 


తాత్పర్యం: 'ధర్మరాజా!; దశరథ పుత్రుడైన శ్రీరాముడు, తండ్రి ఆజ్ఞానుసారం యౌవనంలో తపస్సు చేయటానికి 
వెళ్ళటం అనే ఘనత కలిగి, లోకమంతా మెచ్చేవిధంగా సము(ద్రంలో వారధి నిర్మించి, మానవలోక పావనమనే 
వైభవాన్ని కలిగి, ముల్లోకాలను బాధించే రావణుడిని బంధువులతో కలిపి సంహరించిన సామర్థ్యం కలిగి, పసివారి 
మరణాలు జరగకుండా చేసిన అద్భుత మహత్తు కలిగి, అశ్వమేధం మొదలైన ఎన్నో యజ్ఞాలు చేసి, ప్రజలను 
కన్నతల్లివలె సంరక్షించి కూడా కాలధర్మం చెందాడు కదా! 


సీ. ' పూర్వవంశ్యులం గావ( బూని వియద్గంగ । నవని భాగీరథి యనంగం బటిపి, 
శక్రుండు మెచ్చం బరాక్రమంబునం బేర్ణి। యప్రతిహతముగ నశ్వమేధ 
యాగంబు లొనరించు నప్పుడు వేయి వే। ల రదంబులందు( గన్యల నలంకృ 
తల. జేసి యునిచి, రథంబు రథంబున । కిభములు నూటు నూటేసి యేను 


తే. గేనుంగునకు గుట్టములు వేయేసి పాటి; హయముహయమున కట్ల గోచయ మమర్షి 
భూరి భూరి యుతంబుగ భూసురులకు । నొసంగినట్టి భగీరథుం డున్నవాండె? 234 


ప్రతిపదార్హం: పూర్వవంశ్యులన్‌= తమ వంశంలోని పూర్వులను; కావన్‌+పూని= రక్షించాలని (ఉద్దరించాలని) దీక్ష వహించి; 
వియత్‌+గంగన్‌= ఆకాశగంగను; అవనిన్‌= భూమి పై; భాగీరథి+అనంగన్‌= భగీరథుడిచేత తీసికొనిరాబడినదనే పేరు పొందేటట్లుగా; 
పజపి= (ప్రవహింపచేసి; శక్రుండు= ఇంద్రుడు; మెచ్చన్‌= పొగడే విధంగా; పరాక్రమంబునన్‌= శౌర్యంతో; అతిశయించి= మించి; 
అప్రతిహతముగన్‌= ఎదురులేని విధంగా; అశ్వమేధ యాగంబులు= అశ్వమేధ యజ్ఞాలు; ఒనరించు+అప్పుడు= చేసే సమయంలో; 
వేయివేల రదంబుల+అందున్‌= పదిలక్షల రథాలలో; కన్యలన్‌= వివాహయోగ్యలయిన యువతులను; అలంకృతలను= సర్వాభరణ 
భూషితలను; చేసి= కావించి; ఉంచి= నిలిపి; రథంబు రథంబునకున్‌= ప్రతి రథానికి; ఇభములు= ఏనుగులు; నూజు+నూటేసి= 
నూరేసి చొప్పున; ఏనుంగు+ఏనుంగునకున్‌= ఒక్కొక్క ఏనుగుకు; గుజ్జములు= గుర్రాలు; వేయేసి= వెయ్యి చొప్పున; హయము 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 93 


హయమునకున్‌= (ప్రతి గుర్రానికి; అట్ల= అదే విధంగా, అంటే వెయ్యి చొప్పున; గోచయము= ఆవుల సముదాయం; అమర్భి= 
ఏర్పాటుచేసి; భూరి= గొప్ప; అధికమైన= భూరియుతంబుగన్‌= బంగారంతో కూడుకొని ఉండేటట్లుగా; భూసురులకున్‌= 
(బ్రాహ్మణులకు; ఒసంగిన+అట్టి= దానం చేసినటువంటి; భగీరథుండు= భగీరథ చక్రవర్తి; ఉన్నవాండె?= జీవించి ఉన్నాడా? (లేడు 
కదా అని భావం). 


తాత్సర్యం: “ధర్మరాజా! తన వంశంలోని పూర్వులకు (సగర పుత్రులు) సద్గతులు కల్పించాలని సమకట్టి 
ఆకాశగంగను భూమిపై భాగీరథి అనే పేరుతో ప్రవహింపచేసి, ఇంద్రుడిని మెప్పించేటంత పరాక్రమంతో 
అతిశయించి, అశ్వమేధ యాగాలు చేసే సమయంలో పదిలక్షల రథాలపై అలంకృతకన్యల నుంచి ఒక్కొక్క రథంతో 
నూరేసి ఏనుగులను, ఒక్కొక్క ఏనుగుతోపాటు వెయ్యేసి గుర్రాలను, ఒక్కొక్క గుర్రంతో పాటు వెయ్యేసి గోవులను 
కూర్చి, అంతులేని బంగారంతో జతపరచి బ్రాహ్మణులకు దానమిచ్చిన వితరణశీలి అయిన భగీరథుడు జీవించి 
ఉన్నాడా? (లేడు కదా అని అర్ధం). 


విశేషం: పదివేల మంది (బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి ఒక రథం, పదివేల ఏనుగులు, కోటి గుర్రాలు, వెయ్యికోట్ల గోవులను 
బంగారంతో సహా దానం చేశాడట భగీరథుడు. 


ల్‌ 6 తి అ 
య. అర్థి విశ్వావసుం డాదిగా6 గలుగు గం । ధర్వులు హృద్య వాదన మొనర్చ, 


నప్పరో నికురంబ మాటలు. బాటలు । నై వినోదింప(గ, నమర గణము 
బహు విధాలంకార భంగుల విన్నాణు । వులు సూప దివ్యమునులు నుతింప, 
మనుజ లోకంబెల్లం గన కాన్న వస్త భూ । షణ దానములC దృప్తి సన(గ నశ్వ 


ఆ. మేధ సమితి జేసి మెప్పించె నింద్రుని । శతతమాధ్వరమున; నతడు హయము 
నాసపడిన నిచ్చె; నాదిలీపునిం జూపు । మా! ధరిత్రి నిపుడు మనుజనాథ!' 235. 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! ధర్మరాజా!; అర్ధిన్‌= కోరికతో, ఇష్టంతో; విశ్వావసుండు+ఆదిగాన్‌= విశ్వావసుడు మొదలుగా; 
కలుగు= ఉన్న; గంధర్వులు= గంధర్వులనే దేవజాతి; హృద్య= మనోహరమైన; వాదనము+ఒనర్చన్‌= వాద్యాలు మోయిస్తుండగా; 
అప్పురోనికురంబము= అప్పరసల సమూహం; ఆటలు+పాటలును+ఐ= నృత్యగానాలతో; వినోదింప(గన్‌= ఆనందిస్తుండగా; 
అమరగణము= దేవతాబృందం; బహువిధ= అనేక విధాలైన; అలంకారభంగుల= అలంకారాల (నగలును, ఉపమాది అర్జాలంకారాలు 
శబ్దాలంకారాలును) రీతులలో; విన్నాణువులు= నేర్పులు; చూపన్‌= (ప్రదర్శిస్తుండగా; దివ్యమునులు=దేవబుషులు; నుతింపన్‌= 
పొగడుతుండగా; మనుజలోకంబు+ఎల్లన్‌= మానవ సముదాయమంతా; కనక+అన్న+వ(స్త+భూషణ దానములన్‌= బంగారం, ఆహారం, 
వస్ర్తాలు, ఆభరణాల దానాలతో; తృప్తి+చనంగన్‌= సంతృప్తి పొందగా; అశ్వమేధ సమితిన్‌= అశ్వమేధ యాగాల సముదాయాన్ని; చేసి= 
ఆచరించి; శతతమ+అధ్వరమునన్‌= నూరుదాటిన తరువాతి యజ్ఞంలో; ఇంద్రునిన్‌= శతమఖుడిని; మెప్పించెన్‌= సంతోషపరచాడు; 
అతండు= ఆ ఇంద్రుడు; హయమును= గు[ర్రమును; ఆసపడినన్‌= కోరగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ దిలీపునిన్‌= అటువంటి దిలీప 
చక్రవర్తిని; ఇపుడు= ఇప్పుడు; ధరిత్రిన్‌= భూమిపై; చూపుమా!= చూపించుము. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! దిలీపచ(క్రవర్తి అనేక అశృమేధయాగాలు చేశాడు. ఆ యాగాలలో విశావసుడు 
మొదలైన గంధర్వులు ఎంతో ఇష్టంగా మనోహరమైన వాద్యాలు వాయించేవారు. అప్పరసలు నృత్యగానాలతో 
వినోదింపచేసేవారు. దేవతలు ఎన్నో శబ్ద, అర్జాలంకారాలలో (కవితలలో) భూషణాలను తాల్చే రీతులలో తమ 
నేర్పును ప్రదర్శించేవారు. దేవర్శులు పొగడుతూ ఉండేవారు. బంగారు, ఆహార, వస్త్ర ఆభరణ దానాలతో 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


మానవులు తృప్తి పడుతూ ఉండేవారు. ఇంద్రుడిని కూడా ఆతడు మెప్పించాడు. ఇంద్రుడు అశ్వాన్ని కోరితే 
ఇచ్చాడు. అటువంటి దిలీపచ(క్రవర్తిని ఈనాడు భూమిపై చూపించుము” (చూపించలేడని అతడు గతించాడని 
భావం). 


సీ. _*జననమాదిగ( బాకశాసను కరమున(। బ్రభవించు నేయును బాలు ద్రావి, 
ద్వాదశదినము లాతండు గారవింపంగ । వర్ణిల్లి పండ్రెండు వత్సరముల 
ప్రాయమై రాజ్యసంప్రాప్తికి నేతెంచి । యర్ముని యుదయంబు నస్తమయము 


~~ 


నగుపట్లు పొలిమేరలైన మహాక్షేత్ర । మంతయు నొక్కండ యనుభవించె; 


ఆ. నన్నపర్వతముల నాజ్యనదుల విప్ర । భోజనము లొనర్షి రాజసూయ 
ములును నశ్వమేధములు. జేసి మాంధాత్యం । డింద నిలిచెనే నరేంద్రముఖ్య!' 236 


ప్రతిపదార్థం: నర+ఇంద్రముఖ్య!= రాజోత్తమా! ధర్మరాజా!; జననము+ఆదిగన్‌= పుట్టినప్పటినుండి; పాకశాసను= ఇంద్రుడి; 
కరమునన్‌= చేతిలో; ప్రభవించు= పుట్టే; నేయును= నేతిని; పాలున్‌= పాలను; (త్రావి= (క్రోలి; ద్యాదశదినములు= పన్నెండు రోజులు; 
ఆతండు= ఆ ఇంద్రుడు; గారవింపంగన్‌= ఆదరించగా; వర్టిల్లి= పెరిగి; పండ్రెండు వత్సరముల ప్రాయము+ఐ= పన్నెండు ఏడుల 
వయసు కలవాడై; రాజ్యసం౦ ప్రాప్తికి న్‌= రాజ్యమును పొందటానికి; ఏతెంచి= వచ్చి; అర్కుని= నూర్యుడి; 
ఉదయంబున్‌+అస్తమయమున్‌+అగుపట్టు= ఉదయించే, అస్తమించే చోట్లు - తూర్పుకొండ, పడమటికొండలు; పొలిమేరలు+ఐన= 
సరిహద్దులైన; మహాక్షేత్రము+అంతయున్‌= గొప్పదైన భూమి సమస్తమును; ఒక్కండు+అ= ఒక్కడే; అనుభవించెన్‌= పాలించాడు; 
అన్నపర్వతములన్‌= అన్నపు కొండలతో; ఆజ్యనదులన్‌= నేతి నదులతో; విప్రభోజనములు+ఒనర్భి= (బ్రాహ్మణులకు భోజనాలుపెట్టి; 
రాజసూయములును; అశ్వమేధములున్‌; చేసెన్‌= ఆచరించాడు; మాంధాతృండు= అటువంటి మాంధాతృ చక్రవర్తి; ఇందున్‌+అ= 
ఈ నేలపైనే?; నిలిచెన్‌+ఏ= జీవించి ఉన్నాడా? (జీవించి లేడని భావం). 


తాత్సర్యం: “ధర్మరాజా! మాంధాతృ చక్రవర్తి పుట్టినప్పటి నుండి పన్నెండు రోజులు ఇంద్రుడి చేతినుండి పుట్టిన 
పాలు నెయ్యి (త్రాగి పెరిగాడు. పన్నెండు సంవత్సరాల వయసులో రాజ్యాన్ని స్వీకరించాడు. సూర్యోదయ సూర్యాస్త 
మయాలయ్యే తూర్పు పడమర కొండలే తన రాజ్యానికి సరిహద్దులుగా భూమినంతా ఒక్కడే పాలించాడు. అశ్వమేధ 
రాజసూయ యాగాలు చేసి, అన్నపు కొండలు, నేతినదులతో బ్రాహ్మణ సంతర్పణం చేశాడు. అట్టి మాంధాత 
భూమిపై ఇప్పటివరకు జీవించి లేడు కదా! 


ప్రీ * అనిమిషాసురయుద్ధమున నసురావలి । సమయించి, వర్ణాశ్రమముల నేర్ప 
రించి, భూమి యలంకరించి యగ్నిష్టోమ | హయమేధ వాజపేయాతిరాత్ర 
పొండరీకము లన బర(గిన యధ్వరం । బు లనేకములు సేసి, భూసురులకు 
నఖిల భూముల గల యర్థంబు లెల్లను । దనకని యేమియు నునుప కిచ్చె; 


ఆ. _ శుక్రు నల్లుం డనంగ శోభిల్లి తనయందు । ధర్మతత్త్వ మూర్ణితముగ నియమ 
నిష్టుండై యయాతి నెగడె; శాశ్వతు. డయ్యె । నే నృపాల యమ్మహీశ్వరుండు?' 237 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా! యయాతి; అనిమిష= దేవతల; అసుర రాక్షసుల; యుద్దమునన్‌= రణంలో; 
అసుర+ఆవలి= రాక్షస సమూహాలను; సమయించి= సంహరించి, చంపి; వర్ష+ఆ(శ్రమములన్‌+ఏర్పరించి= నాలుగు వర్ణాల 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 95 


నాలుగు ఆశ్రమాల ధర్మాలను విస్పష్టంగా నిర్దారించి; భూమి+అలంకరించి= ధరణికి సొగసులు కూర్చి (చక్కగా పాలించి); 
అగ్నిష్టోమ, హయమేధ, వాజపేయ, అతిరాత్ర, పౌండరీకములు; అనన్‌+పరంగిన= అనే పేర్లతో ప్రఖ్యాతి పొందిన; 
అధ్వరంబులు+అనేకములు= లెక్కలేనన్ని యజ్ఞాలు; చేసి= ఆచరించి; అఖిల= సమస్తమైన; భూములన్‌= ప్రదేశాలలో; కల= 
ఉన్నటువంటి; అర్థంబులు+ఎల్లను= ధనాలు అన్నీ; తనకున్‌+అని= తన కొరకు అంటూ; ఏమియున్‌+ఉనుపక= ఏమీ 
ఉంచుకొనక; భూసురులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చెన్‌= దానం చేశాడు; శు(క్రు= శుక్రాచార్యుడి; అల్టుడు+అనంగన్‌= 
అల్బుడుగా; శోభిల్లి= ఒప్పి; తన+అందున్‌= తనలో; ధర్మతత్తము= ధర్మంయొక్క స్వభావం; ఊర్జితముగన్‌= దృఢంగా 
నిలువగా; నియమ నిష్టుడు+ఐ= నియమాలయందు నిస్టగలవాడై; నెగడెన్‌= వర్ణిల్హాడు; ఆ+మహీ+ఈశ్వరుండు= ఆ రాజు; 
శాశ్వతుండు= నిత్యుడు; అయ్యెను+ఏ?= అయ్యాడా? (కాలేదు కదా అని భావం). 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! యయాతి దేవాసుర యుద్దంలో రాక్షసులను సంహరించాడు. వర్ణాశ్రమ ధర్మాలను 
స్థిరపరిచాడు. రాజ్యానికి సొగసులు కూర్చాడు. అగ్నిష్టోమం, అశ్వమేధం, వాజపేయం, అతిరాత్రం, పౌండరీకం 
మొదలైన యజ్ఞాలు అనేకం చేశాడు. అపుడు అన్ని దేశాలలో ఉన్న ధనాలను (గ్రహించినా, తన కంటూ ఏమీ 
ఉంచుకొనకుండా, బ్రాహ్మణులకు దానం చేశాడు, శుక్రాచార్యుడి అల్టుడుగా పేరొంది, ధర్మస్వభావాన్ని తనలో 
స్థిరంగా నిలిపి, నియమనిష్టలు కలవాడై ఒప్పారాడు. అటువంటి యయాతి భూమిపై శాశ్వతంగా ఉండగలిగాడా?” 
(లేడని భావం). 


సీ, _“జఓర్వక పెక్కంద్రు రుర్వీశు లొక్కటం। బైనెత్తి వచ్చిన భండనమున 
వారిహేతిచ్చత్ర వాహనధ్వజములు । నటికిన నడునడ నడి(కి వార 
లభయంబు వే(డిన నందటి( గృప(గాచి । యేచి యీపెన్నేల యెల్ల దాన 
కొని యధ్వరములు పె క్కొనరించి వేడుక(। బాయసంబులు నపూపములు మోద 


ఆ. కములు లోనుగాంగం గల వంటకముల ను । ర్వీసురావళులకు. బ్రీతి( జేసి, 
దక్షిణలుగ మణివితానంబు లిచ్చిన । యంబరీషు6 డేమి యయ్యె( జెపుమ! 238 


ప్రతిపదార్థం: ఓర్వక= అసూయతో; పెక్కండ్రు= అనేకులు; ఉర్వీ+ఈశులు= భూపతులు, రాజులు; ఒక్కటన్‌= ఒక్కసారిగా; 
పైన్‌+ఎత్తివచ్చినన్‌= తనపై దండెత్తిరాగా; భండనమునన్‌= యుద్దంలో; వారి= ఆ అందరు రాజులయొక్క; హేతి= ఆయుధాలు; 
ఛత్ర= గొడుగులు; వాహన= వాహనాలు; ధ్వజములు= జెండాలు; నజకినన్‌= ఖండించగా; నడునడ నడింకి= గడగడ వణకి; 
వారలు= ఆ రాజులు; అభయంబు= శరణం; వేడినన్‌= కోరగా; అందణన్‌= వారినందరినీ; కృపన్‌= దయతో; కాచి= కాపాడి; 
ఏచి= విజృంభించి; ఈ+పెను+నేల= ఈ విశాలమైన భూమిని; ఎల్లన్‌= అంతటిని; తాను+అ= తానే; కొని= స్వీకరించి; 
అధ్వరములు= యజ్ఞాలు; పెక్కు= అనేకం; ఒనరించి= చేసి; వేడుకన్‌= ఇష్టంతో; పాయసంబులున్‌= పరమాన్నాలు; అపూపములు= 
పిండివంటలు; (అప్పాలు మొదలైనవి); మోదకములు= కుడుములు; లోనుకాగన్‌+కల= మొదలైన; వంటకములను= పాకాలను; 
ఉర్వీసుర+ఆవళులకున్‌= బ్రాహ్మణ సమూహాలకు; ప్రీతిన్‌= సంతోషంగా; చేసి= కల్పించి, కూర్చి; దక్షిణలుగన్‌= కానుకలుగా; 
మణివితానంబులు= రత్నాల రాసులను; ఇచ్చిన= ఇచ్చినటువంటి; అంబరీషుండు= అంబరీష చక్రవర్తి; ఏమి+అయ్యెన్‌= 
ఏమయ్యాడో; చెపుమ!= చెప్పుము. 

తాత్పర్యం: “ధర్మరాజా! అసూయ చెందిన రాజులందరూ ఒక్కటై తన పైకి దండెత్తిరాగా, యుద్దంలో వారందరి 
ఆయుధాలను, గొడుగులను, వాహనాలను, జెండాలను తెగగొట్టగా, వారందరూ గడగడవణకిపోయి శరణు కోరగా, 
దయతో వారందరినీ కాపాడి, భూమండలాన్నంతా తానొక్కడే పరిపాలించి, ఎన్నో యజ్ఞాలు చేసి, సంతోషంగా 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రాహ్మణులకు పరమాన్నాలు, పిండివంటలు, కుడుములు మొదలైన పాకాలను కల్పించి (చేయించి పెట్టి), 
రత్నాలరాసులను దక్షిణలుగా ఇచ్చిన అంబరీషు డేమయ్యాడో చెప్పుము?” (శాశ్వతంగా నిలిచి లేడు కదా! శరీరం 
వదలక తప్పలేదే అని భావం). 


సీ. “లక్షభార్యల నుపలాలించి, యొక్మొక్క। వెలందికి వేవురు వేవురాత్మ 
జులు గాంగం బదికోటు లలఘుమూర్తుల( గాంచె; । వారును దోర్టలోజ్జ్వలులు నార్య 
చరితులునై పేర్చి తురగ మేధంబు లం । దటు బహు దక్షిణోదాత్త భంగి. 
జేయుచు దనపంపు సేసి వర్తింపంగ(। దానును విశ్రుతాధ్వరము లొప్ప( 


తే. బెంపు సొంపును సువ్రత సంపదయును । నిర్మల శ్రద్దయును గర్మ నిపుణతయును 
నెఖియ శశిబిందు. డొనరించి నెగడె నతండు | వడయఈ. జాలెనె యెన్నండు. జెడనియొడలు? 239 


ప్రతిపదార్థం: శశిబిందుండు= శశిబిందుడనే చక్రవర్తి; లక్షభార్యలన్‌= లక్షమంది భార్యలను; ఉపలాలించి= బుజ్జగించి; ఒక్కొక్క 
వెలందికిన్‌= ఒక్కొక్క స్త్రీకి; వేవురు వేవురు= వెయ్యిమంది చొప్పున; ఆత్మజులు కాంగన్‌= కుమారులుగా; పదికోటులు= పది 
కోట్లమంది; అలఘుమూర్తులన్‌= గొప్పరూపంకలవారిని; కాంచెన్‌= పొందాడు; వారును= ఆ కొడుకులు కూడా; అందయిన్‌= 
అంతమంది; దోర్చల+ఉజ్జలులు= బాహుబలంతో ప్రకాశించేవారు; ఆర్యచరితులును= మంచి నడతకలవారు; ఐ= అయి ఉండి; 
సేర్చి= అతిశయించి; బహు= అనేక; దక్షిణా= కానుకలతో; ఉదాత్తభంగిన్‌= గొప్పగా; తురగమేధంబులు= అశ్వమేధయాగాలు; 
చేయుచున్‌= చేస్తూ; తనపంపు= తన ఆదేశాన్ని; చేసి= అనుసరించి; వర్తింపంగన్‌= నడుచుకొంటూ ఉండగా; తానును= తనుకూడా; 
'పెంపుసొంపును= తన ఆధిక్యంయొక్క చందము; సువ్రత సంపదయును= మంచి (ప్రవర్తన అనే సంపద; నిర్మల (శద్దయును= 
అచ్చపు ఆసక్తి; కర్మ నిపుణతయును= పనులయందు నేర్చరితనమూ; నెజయన్‌= నిండగా (పూర్ణంగా ఉండగా); విశ్రుత+అధ్వరములు= 
పేరెన్నికగన్న యజ్ఞాలు; ఒప్పన్‌= చక్కగా; ఒనరించి= చేసి; నెగడెన్‌= వరిల్హాడు; అతండు= అట్టి ఘనుడైన శశిబిందుడు; ఎన్నండు= 
ఎప్పటికీ; చెడని= నశించని; ఒడలు= శరీరమును; పడయన్‌+చాలెను+ఎ= పొందగలిగాడా? (లేదని భావం). 


తాత్సర్యం: “ధర్మరాజా! శశిబిందుడనే చక్రవర్తి లక్షమంది భార్యలను చక్కగా లాలించి, ఒక్కొక్కరివలన 
వెయ్యిమంది చొప్పున పదికోట్లమంది ఉత్తమ కుమారులను పొంది, వారందరూ తన ఆజ్ఞమేరకు స(త్రవర్తన 
కలవారై, బాహుబలంతో (ప్రకాశిస్తూ ఎన్నో అశ్వమేధ యాగాలు భూరిదక్షణలిచ్చి చేయగా, తాను కూడా సత్రవర్తన 
కలవాడై, ఎంతో ఆసక్తితో నేర్చరితనంతో చెప్పుకొన దగ్గవిధంగా యజ్ఞాలు చేశాడు. అట్టి వాడు కూడా శాశ్వతమైన 
శరీరం పొంద గలిగాడా?' (అతడు కూడా శరీరం వదిలాడు కదా అని భావం). 


సీ, “అధిక తపంబున నగ్ని నారాధించి । ప్రత్యక్షమగుటయు బ్రహ్మచర్య 
వృత్తంబు దమమును వేదవిత్వము నహిం | సయు బాత్రదానంబు శమము వరము 
గాం గోరికొని వేదికాస్టలి మణికన । కాత్మిక యై ముప్పదాటు యోజ 
నముల దైర్హ్యము నంత కమరు విస్తారంబు6 । గలుగంగ నొనరించి క్రతువు సేసి 


తే. విప్ర తతికి దాని నతి ప్రియమున । నిచ్చె, దనపేర గయ నుతి కెక్కవటము; 
పొగడు వడయంగ బుణ్యుండై నెగడె గయుడు । భూవరోత్తమ! యత. డెందు బోయె. జెపుమ!'240 


(ప్రతిపదార్థం: భూవర+ఉత్తమ!= రాజవర్యా! ధర్మరాజా! గయుండు= గయుడనే పేరుగల చక్రవర్తి; అధిక= మిక్కిలి అయిన; 
తపంబునన్‌= తపస్సుతో; అగ్నిన్‌+ఆరాధించి= అగ్నిదేవుడిని (అర్చించి) సేవించి; (ప్రత్యక్షము+అగుటయున్‌= ఆ అగ్ని 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 97 


సాక్షాత్కరించగా; (బ్రహ్మచర్య వృత్తంబు= (బ్రహ్మచారిగా నడుచుకొనే పద్దతి; దమమును= బహిరింద్రియ నిగ్రహమును; 
వేదవిత్త్య మున్‌= వేదాలను తెలిసికొనగలగటం (వేదసారాన్ని తెలిసికొనటం); అహింసయున్‌= హింసచేయకుండటం; పాత్రదానంబు= 
అర్హులకు దానం చేయటం; శమము= అంతరిం(ద్రియ నిగ్రహం; వరము గాన్‌= వరము లయ్యేటట్టుగా; కోరికొని= (ప్రార్థించి; 
మణి+కనక+ఆత్మక+ఐ= రత్నములు బంగారుతో కూర్చినదై; ముప్పదారుయోజనముల= ముప్పది ఆరు యోజనాల; దైర్భ్యము= 
పొడవు; అంతకు+అమర= దానికి తగిన; విస్తారంబున్‌= వైశాల్యం; కలుగంగన్‌= ఉండేటట్లుగా; వేదికాస్టలిన్‌= తిన్నెను; ఒనరించి= 
ఏర్పాటుచేసి; క్రతువు+చేసి= యజ్ఞంచేసి; విప్రతతికిన్‌= (బ్రాహ్మణ సమూహానికి; దానము; అతిప్రియముగన్‌+ఇచ్చెన్‌= ఎంతో 
ఇష్టంతో ఇచ్చాడు; తనపేరన్‌= తన పేరుతో; గయ= గయలో; నుతికిన్‌+ఎక్కన్‌= కీర్తి కలిగేటట్టు; వటము= మర్రిచెట్టు; 
పొగడు+పడయంగన్‌= మెప్పుపొందగా; పుణ్యుండు+ఐ= సత్కర్మలు ఆచరించినవాడై; నెగడెన్‌= వర్టిల్హాడు; అతండు= ఆ గయుడు; 
ఎందున్‌+పోయెన్‌?= ఎక్కడికి వెళ్ళాడు?; చెపుము+అ= చెప్పుమా!. 


తాత్పర్యం: 'ధర్మరాజా! గయుడనే చక్రవర్తి ఎంతో తపస్సుచేసి అగ్ని నారాధించి, (ప్రత్యక్షం చేసికొన్నాడు. 
(బ్రహ్మచర్యవృత్తిని, అనగా (బ్రహ్మచారిగానే ఉండిపోవటాన్ని, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాన్ని, వేదజ్ఞానం 
కలిగి ఉండటాన్ని, అహింసను, పాత్రత ఎరిగి దానం చేయటాన్ని వరాలుగా కావాలని ప్రార్థించి పొందాడు. ముప్పది 
ఆరు యోజనాల పొడవు, దానికి తగిన వైశాల్యం కలిగిన మణులతో బంగారంతో కూడిన వేదికను నిర్మింపచేసి 
యజ్ఞంచేసి, బ్రాహ్మణులకు దానిని ఎంతో ఇష్టంతో దానం చేశాడు. ఆ ప్రదేశం అతడి పేరు మీదుగా గయ వటవృక్షం 
ప్రఖ్యాతి చెందగా, గయుడెన్నో సత్కర్మలు చేసి వర్దిల్లాడు. మరి, అత డెక్కడికి పోయాడు? చెప్పుము”. 


విశేషం: యోజనము= నాలుగు కోసుల దూరం - ఎనిమిది మైళ్ళ దూరం. (కోసు= రెండువేల విండ్ల దూరం). 


దైవం ప్రత్యక్షమైతే ఎవరైనా కోరేవి భోగభాగ్యాలు. కాని, గయుడు కోరినవి తద్భిన్నమైనవి. అందునా పొందటానికి కష్టమైన 
వరం (బ్రహ్మచర్యం. మానవుడు గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశశమాలను క్రమంగా పాటించాలి. ఆ క్రమం తప్పటానికి వేదవిహితమైన 
వర్ణాశమధర్మం అంగీకరించదు. కనుక ఆ (బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించటం వరంగా పొందవలసి వచ్చింది. వేదం చదవటం 
మానవ ప్రయత్నం, దాని సారం లేక తత్త్యం తెలియటం మాత్రం భగవదను[గ్రహమే. 


సీ, “ఇరువది వేవురు పరిణతపాచకు । లభ్యాగతులకును నతిథులకును 


బాటించి క్రొత్తగా బవలును రేయును । వలయు నన్నము లిడ వెలసి పశువు 
లర్థి నుత్తమ గతికై తార చనుదేర । విశసించు చమరులు వేడ్కతోడ( 
బొడసూపి కడుపార గుడువ హవిర్ణాగ । ములు వెట్టు నివ్విధంబున మహాద్దు 


తే. తముగ నొనరించె సత్రయాగము తదుత్స । వంబు గొనియాడ వచ్చిన వార లెల్ల( 
బ్రచుర పుణ్యాత్ము( డన నొప్పె రంతిదేవు( । డవ్విభునకును వలసె లోకాంతరంబు.” 241 


ప్రతిపదార్థం: రంతిదేవుండు= రంతిదేవుడనే చక్రవర్తి; ఇరువది వేవురు= ఇరువది వేలమంది; పరిణతపాచకులు= నేర్పరులైన 
వంటవారు; అభ్యాగతులకును= భోజన సమయానికి వచ్చిన వారికీ; అతిథులకును= ఆహూతులకూ; పాటించి= శ్రద్ధగా; క్రొత్తగాన్‌= 
అప్పటికప్పుడు; పవలును రేయును= పగటివేళల, రా(త్రివేళల; వలయు= కావలసిన, తగిన; అన్నములు= ఆహారాలు; ఇడన్‌= 
పెట్టుతుండగా; పశువులు= యజ్ఞపశువులు; అర్ధిన్‌= కోరికతో; ఉత్తమగతికిన్‌+ఐ= సద్గతులు పొందటానికి; తారు+అ= తమంతట 
తామే; చనుదేరన్‌= రాగా, వచ్చిచేరగా; విశసించుచున్‌= సంహరిస్తూ, బలిఇస్తూ; అమరులు= దేవతలు; వేడ్కతోడన్‌= వేడుకతో, 
ఇష్టంతో; పొడ+చూపి= రూపుకట్టి, (ప్రత్యక్షమై; కడుపారన్‌= కడుపునిండుగా; కుడువన్‌= తినుచుండగా; హవిర్భాగములు+పెట్టున్‌= 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


యజ్ఞంలో హోమ(ద్రవ్యాలు సమర్పించేవాడూ; ఈ+విధంబునన్‌= ఈ పద్దతిలో, ఈ తీరుగా; మహా+అద్భుతముగన్‌= మిక్కిలి 
ఆశ్చర్యకరంగా; సత్రయాగము= ఎన్నో సంవత్సరాలపాటు జరిపే పెద్ద యాగమును; ఒనరించెన్‌= చేశాడు; తద్‌= ఆ; ఉత్సవంబున్‌= 
వేడుకను; కొని+ఆడన్‌= కీర్తించటానికి; వచ్చినవారలు+ఎల్లన్‌= వచ్చినవారందరూ; ప్రచుర= అధికమైన; పుణ్య+ఆత్ముండు= 
పవిత్ర స్వభావం కలవాడు; అనన్‌+ఒప్పెన్‌= అనేటట్టుగా ప్రకాశించాడు; ఆ+విభునకును= ఆ రాజుకు కూడా; లోక+అంతరంబు= 
పరలోకం; వలసెన్‌= తప్పలేదు. 
తాత్పర్యం: “ధర్మరాజా! రంతిదేవుడనే చక్రవర్తి సత్రయాగం నిర్వహించాడు. ఇది ఎన్నో సంవత్సరాల పాటు జరిగే 
యజ్ఞం. అంతకాలం ఆహూతులైనవారికి, భోజనసమయానికి పిలవక వచ్చేవారికి, అందరికీ రాత్రిపవలూ 
అప్పటికప్పుడు కావలసిన ఆహారం పెట్టటానికని ఇరవైవేల మంది పాకకళాప్రవీణులైన వంటవారిని నియమించాడు. 
ఆ యజ్ఞంలో బలిపశువులుగా ఉంటే తమకు ఉత్తమ గతులు లభిస్తాయని కోరి వచ్చిన పశువులనే చంపాడు. 
అత డర్పించే యజ్ఞభాగాలు స్వీకరించటానికి దేవతలు స్వయంగా వచ్చి కడుపారా భుజించేవారు. ఆశ్చర్యపడేటట్టుగా 
జరిగిన ఆ సత్రయాగం చూచిన వారంతా రంతిదేవుడిని పుణ్యాత్ముడని ఎంతో పొగడారు. అట్టి రంతిదేవుడు 
కూడా లోకాంతర గతుడయ్యాడు కదా!' 
సీ, * శరభ సింహాత్యుగ్ర సత్వ్తచయంబుల । నేడిక లెట్లట్ల యెక్కియాడి, 

కట్టుచు విడుచుచు. గణ్వాశ్రమంబున | దమియింపంగా సర్వదమన నామ 

మిడియె నమ్ముని; పదంపడి మహారాజ్య । పదస్టు(డై కాళిందితటమునందు 

భాగీరథీ తీరభాగంబునను సర । స్వతి సమీపమునను వాజిమేధ 


తే. రాజసూయాది వివిధాధ్వరము లొనర్షి । కనక నిర్మిత కరితురంగమ రథంబు 
లసద్భశ ప్రీతి విప్రుల కొసంగె భరతు । డన్నరేంద్రచంద్రుండును జన్నవా(డ.” 242 


ప్రతిపదార్థం: భరతుండు= భరతుడనే చక్రవర్తి; శరభ= మీగండ్ల మెకము; సింహ= సింహం మొదలైన; అతి+ఉ(గ్ర= మిక్కిలి 
భయంకరమైన; సత్తచయంబులన్‌= మృగ సమూహాలను; ఏడికలు+ఎట్టు+అట్టు= పొట్టేళ్ళవలె; ఎక్కి= అధిరోహించి; ఆడి= 
(క్రీడించి; కట్టుచున్‌= ఆ మృగాలను కట్టివేస్తూ; విడుచుచున్‌= వదలివేస్తూ; కణ్వ+ఆ[(శ్రమంబు= కణ్వుడి ఆశ్రమంలో; 
దమియింప(గాన్‌= ని(గ్రహించగా; ఆ+ముని= ఆ కణ్యమహాముని; సర్వదమన= అన్నిటిని ని[గ్రహించేవాడు అని 'సర్వదమనుడు” 
అనే; నామము+ఇడియెన్‌= పేరు పెట్టాడు; పదంపడి= తరువాత; మహారాజ్య పదస్థు(డు+ఐ= గొప్ప సామ్రాజ్య పదవి పొందినవాడై; 
కాళింది తటమునందున్‌= యమునా నదీ తీరంలోనూ; భాగీరథీ= గంగానది; తీరభాగంబునను= తటాలలోనూ; సరస్వతి= 
సరస్వతీనది; సమీపమునను= దగ్గరలోనూ; వాజిమేధ= అశ్వమేధ; రాజసూయ+ఆది= రాజసూయం మొదలైన; వివిధ= అనేకమైన; 
అధ్వరములు= యజ్ఞాలు; ఒనర్చి= చేసి; కనకనిర్మిత= బంగారంతో చేయబడిన; కరి= ఏనుగులు; తురంగమ= గుర్రాలు; 
రథంబులు= రథాలను; అసదృశ= పోలిక చెప్పటానికి వీలుకాని, సాటిలేని; పీతిన్‌= తృప్తితో; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; 
ఒసలౌన్‌= ఇచ్చాడు; ఆ+నర+ఇంద్ర చంద్రుండును= ఆ రాజోత్తముడు కూడా; చన్నవాండు+అ= వెళ్ళినవాడే, చనిపోయినవాడే 


కదా! 


తాత్పర్యం: 'ధర్మరాజా! కణ్యాశ్రమంలో శరభాలు సింహాలు మొదలైన భయంకరమైన మృగాలను గొర్రెపొట్టెళ్ళను 
ఎక్కినంత సులభంగా ఎక్కి, వాటిని బంధిస్తూ వదలుతూ, తన అధీనంలో ఉంచుకొన్న భరతుడికి, కణ్వుడు 
సర్వదమనుడని పేరు పెట్టాడు. తరువాత అతడు రాజ్యపదవిని పొంది, యమున, గంగ, సరస్వతీ నదీతీరాలలో 
అశ్వమేధం, రాజసూయంవంటి అనేక యజ్ఞాలు చేసి బంగారు ఏనుగులను, గుర్రాలను, రథాలను బ్రాహ్మణులకు 
ఇష్టంతో దానం చేశాడు. అటువంటి రాజశ్రేష్టుడైన భరతుడు కూడా పరలోకవాసి అయ్యాడు కదా! 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 99 


౧. “మిట్ట పల్లంబునై మెలంగంగ6 దనరథ । ప్రముఖ వాహనముల. బజిప ననువు 
గాకున్న మేదిని గని సమస్టలియుగ । వెరవున నొనరించి విశ్రుతముగ 

దనపేరం బృథివి నాం జనంజేసి గోరూప । మైన యివ్వసుమతి నమరనగము( 

బనిచి యోషధులును బహురత్నములు. | బిదికించి జనంబు( బోషించెం బృథుండు; 


తే. సేసె నానాధ్వరము లవి సెప్ప నేల? । సకల ధాత్రి బ్రాహ్మణులకు సత్మరించె; 
నమ్మహానుభావునకును నతులయశమ । కాక సుస్టిరమయ్యెనే కాయ మనఘ! 243 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! ధర్మరాజా!; మిజు పల్లంబును+ఐ= ఎత్తుపల్లాలుగా ఉండి; మెలంగంగన్‌= కదలటానికి; 
తన రథ ప్రముఖ= తనవైన రథాలు మొదలైన; వాహనములన్‌= వాహనాలను; పజపన్‌= నడిపించటానికి; అనువు+కాక+ఉన్న= 
వీలుకాకుండా ఉన్నటువంటి; మేదినిన్‌= భూమిని; కని= చూచి; సమస్థలియు(గన్‌= చదునైన ఉపరితలం కలదిగా; వెరవునన్‌= 
ఉపాయంతో; ఒనరించి= చేసి; తనపేరన్‌= తన పేరుమీదుగా; పృథివినాన్‌= పృథివి (అనగ) అనే పేరుతో; విశ్రుతముగన్‌= ప్రఖ్యాతి 
చెందేటట్లు; చనన్‌+చేసి= చెల్లేటట్టుగా చేసి; గోరూపము+ఐన= ఆవు ఆకృతి ధరించిన; ఈ+వసుమతిన్‌= ఈ భూమిని; 
అమరనగమున్‌= హిమవత్సర్వతాన్ని; పనిచి= పంపి; జొషధులును= తరు, లతా, గుల్మాదులైన చెట్లను; బహు= అనేకమైన; 
రత్నములున్‌= మణులను; పిదికించి= పిదికేటట్టు చేసి; జనంబున్‌= (ప్రజలను; పోషించెన్‌= (బ్రదికించాడు; నానా+అధ్వరములు= 
అనేక యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు; అవి= వాటిని; చెప్పన్‌+ఏల?= చెప్పవలసిన పనిలేదు; సకల= సమస్తమైన; ధాత్రిన్‌= భూమిఅందలి; 
(బ్రాహ్మణులకున్‌= విప్రులకు; సత్కరించెన్‌= సన్మానంచేశాడు; ఆ+మహానుభావునకున్‌= ఆ మహాత్ముడికి; అతుల= పోలిక 
చెప్పటానికి వీలుకానంత; యశము+అ= కీర్తిమాత్రమే; కాక= తప్ప; కాయము= శరీరం; సుస్టిరము+అయ్యెను+ ఏ?= శాశ్వతమయిందా? 
తాత్పర్యం: 'పాపరహితుడవైన ధర్మరాజా! పూర్వం భూమి ఎత్తుపల్లాలుగా ఉండి మనుష్యులు తిరగటానికి, రథాలు 
మొదలైన వాహనాలు నడవటానికి అనువుగా లేకపోతే, చూచి భూమిని చదునుగా ఉండేటట్లు చేశాడు పృథుచక్రవర్తి, 
అప్పటి నుండి అతడి పేరుమీద పృథ్వి అనే పేరు భూమికి చలామణి అయింది. గోరూపమైన భూమినుండి 
హిమవంతుడిని దూడగాచేసి ఓషధులను, మణులను పితికి ప్రజలను పోషించాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. వాటిని 
గురించి చెప్పలేము. భూలోకంలోని బ్రాహ్మణులందరినీ సన్మానించాడు. ఆ మహానుభావుడికి అంతులేని కీర్తి తప్ప 
శరీరం స్థిరంగా నిలిచిందా? (కీర్తి మిగిలి, శరీరం నశించింది కదా!)'. 
సీ. “బ్రహ్మ విద్వేషంబుం బరికించి కోపించి । యవిజేయు(డైన సహస్రబాహు. 

బరిమార్చి నృపతుల( దరమిడి తునుమాడె । నిరువదియొక్క మా టెల్లచోట 

నందటియేలెడు నన్ని భూములు. దాన । యేలె ధర్మోజ్వల పాలనమున; 

రాజయోగ్యములు ధరామరార్దంబులు । నగు నధ్వరములు పె క్కాచరించె6; 


ఆ. గశ్యపునకు నిచ్చి కాశ్యపి యను పేర(। జనంగ6 జేసి నుర్వి జామదగ్సు్యు 
వినమె యామహాత్తుండును ససంతోష వి । భ్రాంతి గలిగెనేని బ్రదుక లేండు.” 244 


ప్రతిపదార్థం: బ్రహ్మవిద్వేషంబున్‌= బ్రాహ్మణద్వేషాన్ని (బ్రహ్మజ్ఞానాన్ని ద్వేషించటం); పరికించి= గమనించి; కోపించి= కోపం 
కలవాడై; అవిజేయు(డు+ఐన= గెలవటానికి వీలుకానటువంటి; సహ(స్రబాహున్‌= వేయిచేతులుగల కార్తవీర్యార్డునుడిని; పరి మార్చి= 
చంపి; నృపతులన్‌= రాజులను; ఇరువదిఒక్కమాణు= ఇరవై ఒక్కసార్లు; తరమిడి= వరసపెట్టి; తునుమాడెన్‌= సంహరించాడు; 
ఎల్లచోటన్‌= అన్నితావుల; అందజ+ఏలెడు= అందరూ పరిపాలించే; అన్ని భూములున్‌= అన్ని రాజ్యాలనూ; తాను+అ= తానే; 
ధర్మ+ఉజ్జల+పాలనమునన్‌= ధర్మపద్దతిలో మిక్కిలి ప్రకాశించే పరిపాలనతో; ఏలెన్‌= పాలించాడు; రాజ యోగ్యములు= రాజులకు 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగినవి; ధరా+అమర+అర్హంబులున్‌= బ్రాహ్మణులకు తగినవి; అగు= అయిన; అధ్వరములు= యజ్ఞాలు; పెక్కు+ఆచరించెన్‌= 
ఎన్నో చేశాడు; ఉర్విన్‌= భూమిని; కశ్యపునకున్‌= కశ్యప ప్రజాపతికి; ఇచ్చి= ఒసగి, దానంచేసి; కాశ్యపి+అనుపేరన్‌= కాశ్యపి అనే 
పేరుతో; చనంగన్‌+చేసెన్‌= చెల్దుబాటయ్యేటట్టు చేశాడు; జామదగ్భ్యున్‌= అటువంటి జమదగ్ని పుత్రుడైన పరశురాముడిని గూర్చి; 
వినము+ఎ= వినలేదా?; ఆ+మహా+ఆత్ముండును= ఆ మహానుభావుడు కూడా; స+సంతోష విభ్రాంతిన్‌= సంతోషంతో కూడిన 
విభ్రమం; కలిగెన్‌+ఏని= పొందినప్పటికీ; (బ్రదుకలే(డు= బ్రతుకజాలడు. 

తాత్సర్యం: 'ధర్మరాజా! జమదగ్ని పుత్రుడైన పరశురాముడు (బ్రహ్మద్వేషీ, జయించ శక్యం కానివాడూ అయిన వేయి 
చేతుల కార్తవీర్యుడిని చంపి, వరుసగా ఇరవై ఒక్కమారు రాజులందరినీ సంహరించి, వారందరి రాజ్యాలనూ తానొక్కడే 
ధర్మ బద్దంగా పరిపాలించి, రాజులు చేయదగినవీ, (బ్రాహ్మణులు చేయదగినవీ అయిన యజ్ఞాలు అనేకం చేసి, 
భూమినంతటినీ కశ్యప(ప్రజాపతికి దానంచేసి, భూమికి కాశ్యపి అనే పేరు స్థిరపరిచాడు. అవన్నీ మనం విన్నాం కదా! 
ఆ మహానుభావుడు కూడా సంతోష దుఃఖాలతో కూడిన (బ్రతుకుతో కలకాలం జీవించలేకపోయాడు”. 


వ.  అనిచెప్పినయప్పుండరీకాక్షునితో(బాండవాగ్రజుండు 'సృంజయ సుతుండైన సువర్ణష్టీవిజన్మంబును, వాండు 
మృతుం డయిన విధంబును వినినది యయినను, సువ్యక్తంబుగా వినవలతుం జెప్పవే!' యనిన నతం డతని 
కిట్లను “నీకు నాండు కృష్ణద్వైపాయనుం డక్కునూరు వృత్తాంతంబు నారదు నధీనంబగుటం జేసి తద్వ్యా 
పారంబు సెప్పె(; బర్వతునిం జెప్పండు గాని పర్వతుండును సహకారి; యత్తెజం గాకర్ణింపుము.) 245 

ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పిన= చెప్పిన; ఆ+పుండరీక+అక్షునితోన్‌= తెల్లతామరలవంటి కన్నులు కల శ్రీకృష్ణుడితో; 
పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; సృంజయ సుతుండు+ఐన= సృంజయుడి కుమారుడైన; సువర్థష్టీవి; 
జన్మంబును= పుట్టుకనూ; వాండు= ఆ సువర్థష్టీని; మృతుండు+ఐన= చనిపోయిన; విధంబును= (ప్రకారమూ; వినినన్‌+అది= విన్నదే; 
అయినను= అయినా; సువ్యక్తంబుగాన్‌= బాగా తెలిసేవిధంగా (అర్థం అయ్యేటట్టు); వినవలతున్‌= వినాలని కోరుకొంటున్నాను; 
చెప్పుము+ఏ= చెప్పవలసింది; అనినన్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= (శ్రీకృష్ణుడు) అన్నాడు; 
నీకున్‌; నాండు= అప్పుడు; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; ఆ+కుమారు= ఆ బాలుడి; వృత్తాంతంబు= చరిత్ర; 
నారదు+అధీనంబు+అగుటన్‌+చేసి= నారదుడికి చెంది ఉండటం వలన; తద్‌+వ్యాపారంబు= ఆ నారదుడి వ్యవహారం; చెప్పెన్‌= 
చెప్పాడు; పర్వతునిన్‌= పర్వతుడి గురించి; చెప్పండు= చెప్పలేదు; కాని; పర్ష్వతుండును= పర్వతుడు కూడా; సహకారి= తోడ్పడినవాడు; 
ఆ+తెజంగు= ఆ (క్రమం; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ఈ విధంగా చెప్పిన కృష్ణుడితో ధర్మరాజు 'సృంజయుడి కుమారుడైన సువర్లష్టీవి పుట్టుక, అతడు 

మరణించిన విధం విన్నదే అయినా, మరింత బాగా తెలిసేటట్టు వినా లనుకొంటున్నాను, చెప్పవలసింది” అన్నాడు. 

దానికి శ్రీకృష్ణ డిట్లా చెప్పటం (ప్రారంభించాడు. 'నీకు ఆనాడు వ్యాసుడు ఆ బాలుడి వృత్తాంతం నారదుడికి 

చెందినది అవటంచేత అతడికి సంబంధించిన విషయమే చెప్పాడు. పర్వతుడిని గురించి చెప్పలేదు. కాని ఈ 

విషయంలో పర్వతుడుకూడా సహకరించాడు. ఆ విధం అంతా చెప్పుతాను వినుము”. 


శ్రీకృష్ణుడు ధర్మజునకు( బర్వత నారదుల వృత్తాంతంబు సెప్పుట (సం. 12-30-4) 


సీ. 'అధిప! నారదు చెలియలి కొడు కప్పర్వ । తుం డిద్దబును మహీమండలమున( 


ద్రిమ్మరు వేడుక దివినుండి యొక్కటం । జనుదెంచి తమలోన సమయ మధిక 
నిష్టమై జేసిరి నిజ చిత్తవృత్తు 'లొం । డొరులకు దాంపక యుండువార; 
మటుకాక దాంప శాపార్దత వాటిల్ల। గలయది' యని యిట్లు గలయణయ బలికి 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 101 


తే యుచిత వర్తనమున నుండి యొక్కనాండు । సృ్ఫంజయుని( గాంచి యతండు విశిష్ట భక్తి 
నర్దనము సేసినను 'భవదాలయమున । ననఘ! వసియింతుమే కొన్ని దినము” లనిరి. 246 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; ఆ+పర్వతుండు= ఆ పర్వతుడు; నారదు= నారదుడియొక్క; చెలియలికొడుకు= చెల్లెలి 
కుమారుడు; ఇద్దణును= నారద పర్వతులు; మహీమండలంబునన్‌= భూలోకంలో; త్రిమ్మరువేడుకన్‌= యథేచ్చగా విహరించాలనే 
కోరికతో; దివినుండి= దేవలోకం నుండి; ఒక్కటన్‌= ఒకేసారి; చనుదెంచి= వచ్చి; తమలోనన్‌= తమమధ్య; సమయము= ఒప్పందం, 
ఒడంబడిక; అధికనిస్టమైన్‌= మిక్కిలి గట్టిగా; చేసిరి= చేసికొన్నారు; నిజ= తమయొక్క; చిత్తవృత్తులు= మనోభావాలు; 
ఒండొరులకున్‌= పరస్పరం; దాయక+ఉండువారము= దాచుకొనకుండా ఉందాం; అట్టుకాక= ఆ విధంగా కాక; దా(పన్‌= 
దాచినట్టయితే; శాప+అర్హత= శాపంపొందే అర్హత; పాటిల్లన్‌+కల+అది= కాగలదు; అని= ఈ విధంగా; కలయన్‌+పలికి= ఇరువురూ 
కలిసి అనుకొని; ఉచిత= తగిన; వర్తనమునన్‌= నడవడికతో; ఉండి= ప్రవర్తించి; ఒక్కనాండు= ఒకరోజు; సృంజయుని; కాంచి= 
చూచి; అతండు= ఆ సృంజయుడు; విశిష్టభక్తిన్‌= విశేషమైన భక్తితో; అర్భనము= పూజ, సేవ; చేసినను= చేయగా; అనఘ!= 
పాపరహితుడా!; భవత్‌+ ఆలయమునన్‌= నీ గృహంలో; కొన్ని దినములు= కొద్ది రోజులు; నివసింతుము+ఏ?= ఉండమా?; అనిరి= 


అన్నారు. 


తాత్సర్యం: ధర్మరాజా! పర్వతుడు నారదుడి చెల్లెలి కుమారుడు. వారిద్దరూ భూలోకంలో కొంతకాలం విహరించాలనే 
కోరికతో ఒకేసారి భూలోకం వచ్చారు. తమ మనోభావాలను దాచకుండా ఒకరితో ఒకరు చెప్పుకొనాలని, దాచినట్రైతే 
శాపార్టు లౌతారని ఒప్పందం చేసికొన్నారు. దానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఒకనాడు సృంజయుడిని చూచారు. 
అతడు (ప్రత్యేకమైన భక్తితో సేవించగా, అతడి ఇంట కొద్దికాలం ఉండమా? - అన్నారు. 


వ. అని పలికిన నా పృర్వీపతి ప్రియంబంది సుకుమారి యనుపేరం బరంగిన నిజనందన రావించి 'యిక్కన్నియ 
మీకుం బరిచర్య సేయ సమాధానంబున నుండుం'డని యన్నెలంతతో 'నీవు దేవోపచారంబుల వీరి 
నారాధింపు' మని నియోగించి వలయు వస్తువులు సమగ్రంబులుగా సమకట్టినం, బ్రీతులై యమ్మునులు 
సుఖంబున్న సమయంబున. 247 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= ఈ విధంగా అడుగగా; ఆ పృథ్వీపతి= ఆ రాజు, సృంజయుడు; ప్రియంబు+అంది= సంతోషపడి; 
సుకుమారి+అను+పేరన్‌+పరంగిన= సుకుమారి అనే పేరుగల; నిజనందనన్‌= తనకుమార్తెను; రావించి= పిలిపించి; ఈ+కన్నియ= 
ఈ కన్య, ఈ బాలిక; మీకున్‌= మీకు; పరిచర్య+చేయన్‌= సేవలు చేస్తుండగా; సమ్‌+ఆ ధానంబునన్‌+ఉండుండు= అంగీకరించి 
ఉండండి; అని= పలికి; ఆ+నెలంతతోన్‌= ఆ బాలికతో; నీవు; దేవ+ఉపచారంబులు= దేవతలకు చేసే ఉపచారాలతో; వీరిన్‌= 
ఈ మునులను; ఆరాధింపుము+అని= సేవించుము (పూజించుము) అని; నియోగించి= ఆజ్ఞాపించి; వలయు= కావలసిన; 
వస్తువులు= పదార్థాలు; సమ(గ్రంబులు+కాన్‌= పరిపూర్ణంగా; సమకట్టినన్‌= సిద్దపరచగా; ప్రీతులు+ఐ= సంతసించినవారై; 


ఆ+మునులు= ఆ బుషులు; సుఖంబు+ఉన్న= హాయిగా ఉన్నటువంటి; సమయంబున= కాలంలో. 


తాత్సర్యం: అని పర్వతనారదాదులు అంటే ఆ సృంజయుడు సంతోషపడి, సుకుమారి అనే పేరున్న తన కుమార్తెను 
పిలిపించి “ఈ కన్య మీకు ఉపచారాలు చేస్తుంది. అంగీకరించండి” అని చెప్పి, ఆమెతో నీవు ఈ మునులను 
దేవతలకు చేసే ఉపచారాలతో (షోడశోపచారాలతో) సేవించుము” అని ఆజ్ఞాపించి, కావలసిన పదార్థాల నన్నింటిని 
పరిపూర్ణంగా ఏర్పాటు చేయగా, ఆ మునులు సుఖంగా ఉన్న సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర 


అల్లందనంబున యనువు మైకొనంజూచు | నడపు కాంతికి వింత తొడవు గాంగ, 
వెడవెడ నూగారు వింతయై యేర్పడ(। దారనివళులలో నారు నిగుడ, 

నిట్టలు ద్రోచుచు నెలవులకల మేర । లెల్లను బిగియెక్కి యేర్పడంగం 

దెలుపును గప్పును వెలయంగ మెటజుంగిక్కు। తారకంబుల. గల్మితనము దొడర( 


ఆ. జరణములును నడుము. జన్నులుC గన్నులు | జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు 
చునికిం దెలుప సృంజయుని పుత్రి మెలగు వి । ధంబు నారదునకు. దగు లొనర్హె. 248 


ప్రతిపదార్థం: అల్లందనంబున= నెమ్మదితనంతో; అనువు= వీలు, ఉపాయం; మైకొనన్‌+చూచు= అంగీకరించ ప్రయత్నించే; 
నడపు= గమనం; కాంతికిన్‌= జిగికి, శోభకు; వింత= (కొత్తదైన; తొడవు+కాంగన్‌= అలంకారం కాగా; వెడవెడ= కొద్దిగా; నూంగారు= 
రోమాళి; వింతఐ= (క్రొత్తదిగా; ఏర్పడన్‌= కలుగగా; తారని= కలువని (ఇంకా సరిగా ఏర్పడని) వళులలోన్‌= (త్రివళులలో; ఆరు= 
నూగారు; నిగుడన్‌= వ్యాపించగా; నిట్టలు= స్థానాలు (తమ తమ); త్రోచుచున్‌= ఆవలకు నెట్టుతూ; నెలవులకున్‌= స్థానాలకు; 
అల= ఆ; మేరలు= హద్దులు; ఎల్లను= అన్ని; బిగి+ఎక్కి= బిగువు కలిగి; ఏర్పడంగన్‌= తయారుకాగా; తెలుపును= తెల్లదనం; 
కప్పును= నల్లదనం; వెలయంగన్‌= ఒప్పగా; మెణుగు+ఎక్కు= కాంతి ఎక్కువ అవుతున్న; తారకంబులన్‌= కను గుడ్డలో; 
కల్కితనము= మనోహరత్వం, గడుసరితనం; తొడరన్‌= అతిశయించగా; చరణములును= పాదాలూ; నడుమున్‌= నడుమూ; 
చన్నులున్‌= వక్షోజాలూ; కన్నులు= నయనాలూ; జవ్వనంబు= యౌవనము యొక్క; చెన్ను= అందం; నివ్వటిల్లుచున్‌= అతిశయిస్తూ; 
ఉనికి= ఉండటాన్ని; తెలుపన్‌= ప్రకటించగా; సృంజయుని పుత్రి= సుకుమారి; మెలంగు విధంబు= (ప్రవర్తించే తీరు; నారదునకున్‌= 
నారద మహర్షికి; తగులు+ఒనర్భి= మోహాన్ని కలిగించింది. 


తాత్పర్యం: నెమ్మదితనంతో వీలు చూచుకొని అతిశయించే నడక ఆ సుకుమారి శోభకు (క్రొత్త అందాన్ని కూర్చగా, 
అప్పుడే స్వల్పంగా రూపు కడుతున్న నూగారు, ఇంకా స్పష్టంగా ఏర్పడని (త్రివళుల (పొట్టపై అందగత్తెలకుండే 
మూడు ముడుతలు)లో వ్యాపించగా, (శరీరావయవాలు) తమతమ స్థానాలను దాటి (విస్తరించి), (క్రొత్త హద్దులను 
స్థిరపరచగా, తెలుపునలుపులతో మరింత కాంతిమంతమౌతున్న కంటిపాపల మనోహరత్వం అతిశయించగా, 
పాదాలు, నడుము, వక్షోజాలు, కన్నులు యౌవన సౌందర్యం అధికమవటాన్ని తెలుపుతుండగా సృంజయుడి కుమార్తె 
సుకుమారి ప్రవర్తించే తీరు నారదమహర్షికి ఆకర్షణ కలుగజేసింది. 
విశేషం: అలం: యథాసంఖ్యం 
క. నారదుండు మదనబాణా । సారము దను. బొదువ దైర్యసారమెడలి దు 

ర్వార మనోవ్యధవంతం । గూరి క్రమంబున( గృశాంగకుండయ్యె నృపా! 249 
ప్రతిపదార్థం: నృపా!= రాజా!; నారదుండు= నారదమహర్షి మదనబాణ+ఆసారము= మన్మథబాణాల జడివాన; తనున్‌= తనను; 
పొదువన్‌= (క్రమ్మగా; ధైర్యసారము= ధైర్యంయొక్క బలం; ఎడలి= కోల్పోయి, దుర్వార= వారించరాని; ఆపలేని; మనోవ్యధ 
వంతన్‌= మానసికతాపం వలని బాధలో; కూరి= కూరుకుపోయి; క్రమంబునన్‌= నెమ్మది నెమ్మదిగా; కృశ+ అంగకుండు = క్షీణించిన 
శరీరావయవాలు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! నారదమహర్షి మన్మథబాణాల జడివాన తనను ముంచెత్తగా, ధైర్యం కోల్ఫోయినవాడై, 
నివారించలేని మనోవికార బాధలో కూరుకొనిపోయి నెమ్మదిగా చిక్కిపోయాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 103 


వ. అట్లు కాముబారిం బడి నలంగియు( దనతో నుగ్గడింప సిగ్గువడి. 250 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కాము+బారిన్‌+పడి= మన్మథబాధ పాలబడి; నలంగియున్‌= బాధపడి కూడా; తనతోన్‌= 
పర్వతుడితో; ఉగ్గడింపన్‌= చెప్పటానికి; సిగ్గు+పడి= సిగ్గిల్లి, 

తాత్పర్యం: ఆ విధంగా మన్మథుడి బాణాలకు ఎర అయి, బాధపడుతూ కూడా తనతో చెప్పటానికి సిగ్గుపడి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ.  వెను(బడు చిత్తవృత్తియును, వెల్వేల( బాటిడు నాననంబు నై 
యనిశము. గుందు, మామఈ. గని యల్లు€ 'డితం డిటు లేల వంత. బొం 
దెనొ! యనుచింత నొంది, తన దివ్యమతిం బరికించి కాంచి 'కూ 
డునె సమయంబు దప్ప(గణ గడుం గుటిలాత్ముండవైతి నా యెడన్‌.” 251 


ప్రతిపదార్థం: వెనుబడు= విషాదానికి లోనైన; చిత్తవృత్తియును= మనోభావమూ; వెల్వెల న్‌+పాణెడు= పాలిపోయిన; ఆననంబును+ఐ= 
ముఖం కలవాడై; అనిశమున్‌= నిరంతరం; కుందు= బాధపడుతున్న; మామన్‌+కని= మేనమామ అయిన నారదుడిని చూచి; 
అల్లు(డు= పర్వతుడు; ఇతండు= ఈ నారదుడు; ఇటులు= ఈ విధంగా; ఏల= ఏ కారణంగా; వంతన్‌= బాధను; పొందెను+ఒ?= 
పొందాడో?; అను చింతన్‌+ఒంది= అనే ఆలోచన కలిగి; తన దివ్యమతిన్‌= తన దివ్యదృష్టితో; పరికించి= చూచి; సమయంబున్‌= 
ఒప్పందాన్ని; తప్పంగన్‌= తప్పటం; కూడును+ఎ?= తగినదా?; నా+ఎడన్‌= నా పట్ట; కడున్‌= మిక్కిలి; కుటిల+ఆత్ముండవు= 
దుర్చుద్ది కలవాడివి; ఐతి(వి)= అయ్యావు. 
తాత్సర్యం: మనసులో విషాదం, పాలిపోయిన ముఖం కలిగి నిరంతరం బాధపడుతూ ఉన్న తన మేనమామ 
నారదుడిని చూచి పర్వతుడు తనమామ ఎందుకు అంత బాధపడుతున్నాడా? అని ఆలోచించి, దివ్యదృష్టితో 
తెలిసికొన్నాడు. 'మాటతప్పి, నా పట్ల దుర్చుద్ధివి అయ్యావు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. రాచకూ(తు మీంద రాగంబు పుట్టుట । నాకు. జెప్పవైతి; నీకు శాప 

మిత్తు; నమ్మగాక్షి నీవు వరింపక । నిలువలేవు మరు(డు బలియు(డగుట. 252 


ప్రతిపదార్థం: రాచకూంతు+మీందన్‌= రాజకుమార్తెపై; రాగంబు పుట్టుట= (ప్రేమ కలగటం; నాకున్‌ చెప్పవు+ఐతి(వి)= నాకు 
చెప్పలేదు; నీకున్‌; శాపము+ఇత్తున్‌= శాపం ఇస్తాను; మరుండు= మన్మథుడు; బలియు(డు= బలవంతుడు; అగుటన్‌= కావటం 
వలన; ఆ+మృగ+లఅక్షిన్‌= ఆ లేడి కళ్ళవంటి కళ్ళుగల సుకుమారిని; వరింపక= వివాహమాడక; నిలువలేవు= ఉండలేవు. 
తాత్పర్యం: రాజకుమార్తెపై నీకు అనురాగం కలిగిందని నాకు చెప్పలేదు. నిన్ను శపిస్తాను. మన్మథుడి ప్రాబల్యం 
కారణంగా నీ వా సుకుమారిని పరిణయం చేసికొనక ఉండలేవు. 


వ.  పాణిగ్రహణానంతరంబ వానర వదనుండ వగు' మనవుడు నారదుండు 'నీకు నాకలోకంబునకుం జనుట 
లేకుండెడు' మని ప్రతిశాపం బిచ్చినం, బర్వతుం డచ్చోటు వాసిపోయి భూజనంబులు పూజింప. 
బ్రవర్తిల్లుచుందె. 253 

ప్రతిపదార్థం: పాణిగహణ+అనంతరంబు+అ= వివాహం తరువాత వెంటనే; వానర వదనుండవు= కోతిమొగం కలవాడివి; 


అగుము= కమ్ము; అనవుడున్‌= అనగా; నారదుండు; నీకున్‌= పర్వతుడికి; నాకలోకంబునకున్‌= స్వర్గలోకానికి; చనుట= వెళ్ళటం; 
లేక+ఉండెడున్‌= లేక ఉందువుగాక; అని= అంటూ; ప్రతిశాపంబు= ఎదురు శాపం; ఇచ్చినన్‌= ఇవ్వగా; పర్వతుండు; ఆ+చోటు= 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ ప్రదేశాన్ని; పాసి= వీడి; పోయి= వెళ్ళి; భూజనంబులు= భూలోక (ప్రజలు; పూజింపన్‌= ఆరాధిస్తుండగా; |ప్రవర్తిల్లుచుండెన్‌= 
నడుచుకొంటూ ఉన్నాడు. 

తాత్సర్యం: వివాహం అయిన వెంటనే కోతి మొగం కలవాడివి అవుతావు" అని పర్వతుడు అనగానే, “నీవు 
స్వర్గలోకానికి వెళ్ళకుందువుగాక!' అని నారదుడు ఎదురు శాపం ఇచ్చాడు. పర్వతుడు ఆ (ప్రదేశం వదలి వెళ్ళి 
భూలోకంలోని (ప్రజలచేత పూజలందుకొంటూ తిరుగసాగాడు. 


శా. శాప ప్రాప్తికి నోర్టి తా నడిగి యా చంద్రాస్య నన్నారదుం 
డా పృథ్వీపతి యీ బ్రియంబున వివాహం బయ్యె నమ్మాత్రలో 
భూపా! యమ్ముని వానరాననతమై. బొల్పేద నక్కాంత త 
ద్రూప ప్రాప్తి విరక్తగాక తగ బ్రీతుం జేయుచుండెం బతిన్‌. 254 


ప్రతిపదార్థం: భూపా!= ధర్మరాజా!; ఆ+నారదుండు= ఆ నారదమహర్షి శాప ప్రాప్తికిన్‌= శాపం పొందటాన్ని కూడా; ఓర్చి= సహించి; 
తాన్‌= తానే; ఆ+చంద్ర+ఆస్యన్‌= చంద్రుడివంటి ముఖం కల సుకుమారిని; అడిగి= వేడి; ఆ పృథ్వీపతి= ఆ రాజు (సృంజయుడు); 
ఈన్‌= ఒసగగా; ప్రియంబునన్‌= ఇష్టంతో; వివాహంబు+అయ్యెన్‌= వివాహం చేసికొన్నాడు; ఆ+మాత్రలోన్‌= అంతలో; ఆ+ముని= 
ఆ నారదుడు; వానర+ఆననత+మైన్‌= కోతిమొగం కలిగి ఉండటంతో; పొల్పు+ఏదన్‌= అందంపోగా; ఆ+కాంత= ఆ సుకుమారి; 
తద్‌+రూప+ప్రాప్తిన్‌= ఆ కోతి రూపం పొందినందువలన; విరక్త+కాక= అనిష్టాన్ని పెంచుకొనకుండా; తగన్‌= చక్కగా; పతిన్‌= 
భర్తను; ప్రీతున్‌= సంతృప్తి చెందినవాడిని; చేయుచున్‌+ఉండెన్‌= చేస్తున్నది. 


తాత్సర్యం: ధర్మరాజా! నారదమహర్షి తనకు శాపం వచ్చినా సహించి, సృంజయుడిని తానే అడిగి, సుకుమారిని 

ఎంతో ఇష్టంగా వివాహం చేసికొన్నాడు. మరుక్షణం కోతిముఖం పొంది తన అందాన్ని కోల్పోయాడు. నారదుడు 

అటువంటి వికారమైన రూపం పొందినా ఆ సుకుమారి భర్తపై అనిష్టం ప్రకటించకుండా అతడిని సుఖపెట్టుతూ 
ఉన్నది, 

వ. ఇట్లు పతివ్రతయై సుకుమారి నారదు నారాధించుచుండె:బదంపడి యొక్క నాం డేమేనియుం బనికి 
వనంబునకు నారదుండు వోయినయెడం బర్వతుండు డబ్బాటు గాంచి నమస్కరించి 'నాకిచ్చిన శాపంబు 
మరల్పవే!' యనుటయు నారదుండు 'నీవు గావె మున్ను శపించిన వాండవు; ముందర నీ యిచ్చిన శాపంబు 
మరల్పందగు' నని పలికిన, నతం 'డట్లకాక' యనియె; నివ్విధంబున నొడంబడి యిరువురు నొండొరువుల 
శాపంబులు మరల్చి; రయ్యల్లుండును మామతోడన వచ్చి మందిర ప్రవేశంబు సేయు సమయంబున నా 
రాజనందన నిజపురుషుం జూచి పరపురుషుండ కా( దలంచి, మణిచూడక మాటుమొగంబు వెట్టికొని 
పోవుటయు. 255 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పతివ్రత+ఐ= పతిని అనుసరించే (ప్రవర్తన కలదై; సుకుమారి= సృంజయుడి కుమార్తె, నారదున్‌= 
నారదుడిని; ఆరాధించుచున్‌+ ఉండెన్‌= సేవించుకొంటూ ఉన్నది; పదంపడి= తరువాత; ఒక్కనాండు= ఒక రోజు; ఏమి+ఏనియున్‌= 
ఏదో ఒక; పనికిన్‌= కార్యానికి; నారదుండు; వనంబునకున్‌= అరణ్యానికి; పోయిన+ఎడన్‌= వెళ్ళినప్పుడు; పర్వతుండు; డబ్బాటు= 
అకస్మాత్తుగా; కాంచి= చూచి; నమస్కరించి= (మొక్కి; నాకున్‌+ఇచ్చిన= నాకొసంగిన; శాపంబు= శాపాన్ని; మరల్పుము+ఏ?= 
వెనక్కు తీసికొనవా?; అనుటయున్‌= అనగా; నారదుండు; మున్ను= ముందు; శపించినవాండవు= తిట్టినవాడివి; నీవు+కావు+ఎ!= 
నీవే కదా!; ముందర= ముందు; నీ+ఇచ్చిన= నీ విచ్చిన; శాపంబు= తిట్టు; మరల్పన్‌+తగున్‌= వెనుకకు తీసికొనటం తగి ఉంటుంది; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 105 


అనిపలికినన్‌= అంటూ మాట్లాడగా; అతండు= ఆ పర్వతుడు; అట్టు+అ+కాక= అట్టే అగుగాక; అనియెన్‌= అన్నాడు; 
ఈ+విధంబునన్‌= ఈ తీరుగా; ఒడంబడి= అంగీకరించి; ఇరువురున్‌= ఇద్దరూ; ఒండొరువుల= పరస్పర; శాపంబులు= శాపాలను; 
మరల్చిరి= వెనుద్రిప్పారు; ఆ+అల్లుండును= ఆ పర్వతుడు కూడా; మామతోడన= నారదుడితోనే; వచ్చి= ఏతెంచి; మందిర 
'ప్రవేశంబు+చేయు= ఇంటిలో అడుగుపెట్టే, సమయంబునన్‌= తరుణంలో; ఆ రాజనందన= ఆ రాకుమారి - సుకుమారి; 
నిజపురుషున్‌= తన భర్తను; చూచి= కని; పరపురుషుండు= పరాయి మగవాడు; కాన్‌+తలంచి= అయి ఉంటా డనుకొని; 
మటీచూడక= మళ్ళీ చూడకుండా; మాజుమొగంబు= ఎడమొగం; పెట్టికొని= పెట్టుకొని; పోవుటయున్‌= వెళ్ళిపోగా. 


తాత్పర్యం: భర్త కురూపి అయినా సుకుమారి పతివ్రత అయి భర్తను సేవిస్తూ ఉన్నది. ఒకరోజు ఏదో పనిమీద 
నారదుడు అడవికి వెళ్ళగా హఠాత్తుగా పర్వతుడు చూచి నమస్కరించి తన కిచ్చిన శాపాన్ని వెనుకకు తీసికొనుమని 
అడిగాడు. దానికి నారదుడు 'ముందుగా శపించినది నీవు కనుక నీవే ముందు మరల్చాలి” అన్నాడు. దానికా 
పర్వతుడు సరేనన్నాడు. ఈ విధంగా ఇద్దరూ పరస్పరం శాపాలు మరల్ఫారు. మామా అల్లు ళృిద్దరూ వచ్చి ఇంటిలో 
ప్రవేశించబోతూ ఉండగా, సుకుమారి తన భర్త అయిన నారదుడిని పరాయివాడిగా భావించి తిరిగిచూడక 
పెడమొగం పెట్టుకొని పోయింది. 


ఆ. నగుచుంబర్వతుండు 'నాతి! నీపతి యగు । విశ్వసింపు'మని సవిస్తరముగ 
శాపములును మోక్షసంవిధానములును । జెప్పి తీర్చ దాని చిత్తవృత్తి. 256 


ప్రతిపదార్థం: పర్వతుండు; నగుచున్‌= నవ్వుతూ; నాతి!= ఓ సుకుమారీ!; నీపతి+అగు= (ఇతడు) నీ భర్తయే (అయి ఉన్నాడు); 
విశ్వసింపుము+అని= నమ్ముమని; సవిస్తరముగన్‌= అన్ని వివరాలతో; శాపములును= ఒకరినొకరు శపించుకొనటం; మోక్షసంవిధానములును= 
శాపావనసానపు తీరులూ; చెప్పి= తెలిపి; దాని= ఆ సుకుమారి యొక్క; చిత్తవృత్తిన్‌= మనసును; తేర్చెన్‌= కలత తీర్చాడు. 


తాత్సర్యం: అపుడు పర్వతుడు నవ్వుతూ, “సుకుమారీ! ఇతడు నీ భర్త అని నమ్ముము* అని శాపాలవృత్తాంతం, 
అవి పోయిన వృత్తాంతం వివరంగా చెప్పి ఆమె మనసులోని కలతను తీర్చాడు. 


వ. ఇట్లు నారదుండును బర్వతుండును బరస్పర ప్రియకారులైరి; కౌరవోత్తమా! నీ యడిగిన సువర్ణష్టీవి 
వృత్తాంతంబు నిమ్మునివరుండు దేటపడం చెప్పెడు' నని సృంజయ పుత్ర చరిత్ర కథనంబు నారదు కృత్యంబుగా. 
బలుకుచు నతనిం జూపిన, నాతం 'డిప్పుడు శౌరి చెప్పెనయంతయుు నిట్టిద' యక్కునూరు తెజంగు. జెప్పెద 
నాకర్ణింపు'మని యప్పాండవాగ్రజున కభిముఖుండై యిట్లనియె. 257 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నారదుండును, పర్వతుండును; పరస్పర= ఒకరికొకరు; ప్రియకారులు= మేలు 
చేసికొన్నవారు; ఐరి= అయ్యారు; కౌరవ+ఉత్తమా!= కౌరవులలో (శ్రేష్టుడవైన ధర్మరాజా!; నీ+అడిగిన= నీవు అడిగినటువంటి; 
సువర్లష్టీవి; వృత్తాంతంబున్‌= చరిత్రను; ఈ+మునివరుండు= ఈ బుషి శ్రేష్టుడు నారదుడు; తేటపడన్‌= స్పష్టమయ్యేటట్సు; 
చెప్పెడున్‌= చెప్పుతాడు; అని= అంటూ; సృంజయ పుత్ర చరిత్ర= సృంజయుడి కుమారుడైన సువర్లష్టీవి కథ; కథనంబు= 
చెప్పటం; నారదు కృత్యంబు+కాన్‌= నారదుడు చేయవలసిన పని అని; పలుకుచున్‌= చెప్పుతూ; అతనిన్‌= ఆ నారదుడినే; 
చూపినన్‌= చూపగా; ఆతండు= ఆ నారదుడు; ఇప్పుడు; శౌరి= కృష్ణుడు; చెప్పిన+అంతయున్‌= చెప్పినదంతా; ఇట్టిది+ అ= 
అటువంటిదే, నిజమే; ఆ+కుమారు= ఆ బాలుడి; తెజంగున్‌= విధం; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము; 
అని= పలికి; ఆ+పాండవ+అ(గ్రజునకున్‌= ఆ ధర్మరాజుకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నిలిచినవాడై; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! -ఈ విధంగా నారదుడు పర్వతుడు ఒకరికొరకు ఒకరు ఉపకారం చేసికొన్నారు. నీవు 
అడిగిన సువర్లష్టీవి వృత్తాంతాన్ని మునివర్యుడైన నారదుడు మీకు తేటతెల్లంగా వినిపిస్తాడు. సువర్లష్టీవి కథ చెప్పటం 
నారదుడి పని” అని చెప్పి శ్రీకృష్ణుడు నారదుడిని చూపగా, అతడు “కృష్ణుడు చెప్పినదంతా వాస్తవమే” అని, “ఇక 
సువర్లష్టీవి కథ విను” మని ధర్మరాజు ఎదుట నిలిచి ఇట్లా చెప్పటం (ప్రారంభించాడు. 
సీ. ' అవ్విధంబున నేను నల్లుండు సంప్రీతి । సృంజయుపాల వసింప( గొన్ని 

సంవత్సరంబులు సనిన6 దదాశ్రిత | బ్రాహ్మణోత్తముల సంప్రార్థనంబు 

గలుగంగ మాకును గమనేచ్చ పుట్టంగ । నా రాజునకు నుపకార మొకటి 

సేయం దలంచి యే మాయన సన్నిధి । కరిగి కోరుము వరమంటి మనిన 


ఆ. నతడు మీరు ప్రీతులయినకంటెను నొండు । గలవె వరము? లనిన గారవించి 
యనిమిషులను మిగులు తనయుని బడయంగ । వలచియుండు దట్టి వాని. గనుము. 258 


ప్రతిపదార్థం: ఆ+విధంబునన్‌= ఆ విధంగా; నేనును+అల్టుండున్‌= నేనూ నా మేనల్లుడైన పర్వతుడూ; సం ప్రీతిన్‌= మిక్కిలి ఇష్టంతో; 
సృంజయపాలన్‌= సృంజయుడివద్ద; వసింపన్‌= నివసించగా, ఉండగా; కొన్ని సంవత్సరంబులు= కొన్ని ఏళ్ళు; చనినన్‌= కడవగా; 
తద్‌+ఆ(శ్రిత= ఆ సృంజయుడిని ఆశ్రయించుకొని ఉన్న; బ్రాహ్మణ+ఉత్తముల= విప్రవర్యుల; సంప్రార్థనంబు= విన్నపం; కలుగంగన్‌= 
ఉండగా; మాకును= మాకు కూడా; గమన+ఇచ్చ= వెళ్ళాలనే కోరిక; పుట్టంగన్‌= కలుగగా; ఆ రాజునకున్‌= ఆ సృంజయుడికి; 
ఉపకారము+ఒకటి= ఒక మేలు; చేయన్‌+తలంచి= ఒనరించా లనుకొని; ఏము= మేము; ఆయన సన్నిధికిన్‌= ఆ సృంజయుడి వద్దకు; 
అరిగి= వెళ్ళి; కోరుము వరము= వరంకోరుకొనుము; అంటిమి= అన్నాము; అనినన్‌= అనగా; అతడు= ఆ సృంజయుడు; మీరు; 
ప్రీతులు+అయిన= సంతసించినవారు అయిన; కంటెను= దానికన్న; ఒండు= వేరు; వరములు= కోరదగినవి; కలవు+ఎ?= ఉన్నాయా?; 
అనినన్‌= అనగా; గారవించి= ఆదరించి; అనిమిషులను= దేవతలను; మిగులు= అతిశయించే; తనయునిన్‌= కుమారుడిని; 
పడయంగన్‌= పొందాలని; వలచి= కోరి; ఉండుదు(వు)= ఉన్నావు; అట్టివానిన్‌= అటువంటి కుమారుడిని; కనుము= పొందుము. 


తాత్పర్యం: ఆ విధంగా నేనూ నా మేనల్లుడూ ఆ సృంజయుడి వద్ద కొన్ని ఏళ్ళు ఉన్న తరువాత అతడి ఆశ్రయంలో 
ఉన్న బ్రాహ్మణులు కోరగా, మాకూ వెళ్ళుదామనే కోరిక కలగటంతో సృంజయుడికి ఏదైనా మేలు చేయాలనే 
ఉద్దేశంతో ఆయన వద్దకు వెళ్ళి వరం కోరుకొమ్మన్నాము. అతడు 'మీరు సంతుష్టులవటానికి మించిన వరాలు 
ఇంకేమున్నాయి?” అన్నాడు. అతడిని గౌరవించి “దేవతలను మించిన కొడుకును పొందాలని కోరుకొంటున్నావు 
కనుక అట్టి కొడుకును పొందుతావు.” 


వ. అంటి: మట్టియెడ నింద్రతేజో రక్షణాయత్త చిత్తుండగు నప్పర్వతుం డప్పుడమిటేనితో 'విను మక్కునూరుండు 
దీర్మ్యాయురుపేతుండు గాకుండు' ననియె దానికి నమ్మానవపతి యుమ్మలించి యమ్మహాత్ము నాననంబునం 
జూడ్కి నిలిపి 'యి ట్లేల యుష్మ దనుగ్రహం బనూనంబు గావలవదే?' యని ప్రార్థించిన నమ్మాట కమ్ముని 
మటుమాట వలుకకున్న నే నన్నరనాధుపై( గలుగు కరుణావిశేషంబున. 259 


ప్రతిపదార్థం: అంటిమి= అన్నాము; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఇంద్రతేజోరక్షణ= ఇంద్రుడియొక్క తేజమును రక్షించటంలో; 
ఆయత్త= సిద్దపడిన; చిత్తుండు= మనసు కలవాడు; అగు= అయిన; ఆ+పర్వతుండు= ఆ పర్వతుడు; ఆ+పుడమి టేనితోన్‌= 
ఆ రాజుతో; వినుము= వినుము; ఆ+కుమారుండు= ఆ బాలుడు; దీర్భ+ఆయుః+ఉపేతు(డు= అధికమైన ఆయుస్సుతో 
కూడుకొన్నవాడు; కాక+ఉండున్‌= కాకపోతాడు; అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఆ మాటలకు; ఆ+మానవపతి= ఆ రాజు; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 107 


ఉమ్మలించి= బాధపడి; ఆ+మహాత్ము= ఆ మహానుభావుడైన పర్వతుడి; ఆననంబునన్‌= ముఖంపై; చూడ్కి= చూపు; నిలిపి= 
కేంద్రీకరించి; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు; యుష్మత్‌+అనుగ్రహంబు= మీ అనుగ్రహం; అనూనంబు= తక్కువ కానిది; 
కావలదు+ఏ!= అయి ఉండాలి కదా! అని; ప్రార్థించినన్‌= వేడగా; ఆ+మాటకున్‌= ఆ పలుకునకు; ఆ+ముని= ఆ పర్వతుడు; 
మణుమాట= మారుమాట; పలుకక= మాట్లాడక; ఉన్నన్‌= ఉండగా; ఏన్‌= నేను; ఆ+నరనాథుపైన్‌= ఆ రాజుమీద; కలుగు= 
ఉన్న; కరుణా విశేషంబునన్‌= దయావిశేషంవలన. 

తాత్సర్యం: అని అన్నాం. ఆ సమయంలో ఇంద్రుడి మహత్యాన్ని రక్షించటంలో నిమగ్నమైన మనసున్న పర్వతుడు 
ఆ రాజుతో “వినుము - ఆ బాలుడు దీర్చాయువు కలవాడు కాకుండా ఉంటాడు” అన్నాడు. దానికి ఆ రాజు బాధపడి 
పర్వతుడి ముఖంపై చూపు కేంద్రీకరించి, 'ఇట్లా ఎందుకు అన్నారు? మీ దయలో లోటు ఉండకూడదు కదా! 
అని వేడుకొన్నాడు. ఆ మాటలకు పర్వతుడు మారుపలుక లేదు. నేను ఆ రాజుపై ఉన్న ప్రత్యేకమైన దయతో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. వలదు శంకింప నింద్రుని వలన బుట్టు । నెడరు వొందక యుండంగ. గొడుకు నోపి 
నంత గావుము; గావంగనైన చావు । నపుడు నన్ను. దలంపు;మే నది మరల్తు,. 260 


ప్రతిపదార్థం: శంకింపన్‌= అనుమానించ; వలదు= వద్దు; ఇంద్రునివలనన్‌= ఇంద్రుడి నుండి; పుట్టు= కలుగబోయే; ఎడరు= 
ఆపద; పొందక+ఉండంగన్‌= కలుగకుండా ఉండేటట్లు; కొడుకున్‌= కుమారుడిని; ఓపిన+అంత= చేతనైనంత; కావుము= 
కాపాడుము; కావంగన్‌= కాపాడుతున్నా; ఐన= కలిగిన; చావునపుడు= మరణ సమయంలో; నన్నున్‌= నన్ను (నారదుడిని); 
తలంపుము= తలచుకొమ్ము; ఏన్‌= నేను; అది= ఆ మరణాన్ని; మరల్తున్‌= తిప్పికొడతాను. 

తాత్సర్యం: రాజా! నీవు అనుమానించవద్దు. ఇంద్రుడివలన కలిగే ఆపద నీ కుమారుడిని సమీపించకుండా నీకు 
చేతనైనంత కాపాడు. ఎంత రక్షించినా, మరణం సంభవిస్తే ఆ సమయంలో నన్ను తలచుకొమ్ము. నే నా చావును 
వెనక్కి తిప్తుతాను. 

వ. అక్కునూరుండునిజనిష్టీవ నాదులు సువర్ణమయంబు లగుటంజేసి సు వర్ణష్టీవియనం బర(గు(; బ్రమోదంబునం 

బొందుము.’ 261 


ప్రతిపదార్థం: నిజ= తన; నిష్టీవన+ఆదులు= ఉమి మొదలైనవి; సువర్షమయంబులు= బంగారపువి; అగుటన్‌+చేసి కావటంవలన; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు; సువర్లష్టీని; అనన్‌+పరగున్‌= అని ప్రసిద్దుడవుతాడు; ప్రమోదంబునన్‌ పొందుము= సంతోషము 
కలిగి ఉండుము. 

తాత్సర్యం: నీకు పుట్టబోయే కుమారుడి ఉమ్మి మొదలైనవి బంగారంతో నిండినవి కావటంవలన సువర్లస్టీవి 
అనే పేరుతో ప్రసిద్దుడౌతాడు. నీవు సంతోషంగా ఉండుము. 


క. అని యూజడిల్లం బలికిన | విని యాతండు సంతసంబు వెల్లిం దేలెం 
జని యే మీప్పితవర్తన । మున నుండితి; మవ్విభుండు పుత్రుని గాంచెన్‌. 262 


ప్రతిపదార్థం: అని= ఆ ప్రకారం; ఊటిడిల్లన్‌= ఓదార్పు పొందేటట్టుగా; పలికినన్‌= పలుకగా; విని= ఆకర్షించి; ఆతండు= ఆ 
సృంజయుడు; సంతసంబు= ఆనందపు; వెల్లిన్‌= ప్రవాహంలో; తేలెన్‌= తేలియాడాడు; ఏము= మేము; చని= వెడలి; 
ఈప్ప్సిత+వర్తనమునన్‌= యథేచ్చగా; ఉండితిమి= ఉన్నాం; ఆ+విభుండు= ఆ రాజు; పుత్రునిన్‌= కుమారుడిని; కాంచెన్‌= పొందాడు. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ విధంగా ఓదార్పుమాటలు పలుకగా, ఆ సృంజయుడు ఆనంద ప్రవాహంలో తేలియాడాడు. మేము 
యథేచ్చగా సంచరిస్తూ ఉన్నాం. ఆ రాజు కుమారుడిని పొందాడు. 


వ. వాండును మలమూత్ర లాలాశ్రు స్వేదంబులు గనక మయంబులయి తొరుంగం బెరు6(గుచుండె; నా 
సమయంబున నెడరువేచి వెంగలు లగు మ్రుచ్చు లబ్బాలుం బట్టి నోరం జీర దుటిమి, యడవికిం గొనిపోయి 
యొడలు జల్లించి పసిండి గానక పీనుంగు వైచి పోయిరి. సృంజయుండును దనకొడుకు నింద్రుం డపహరించె 
నను తలంపున శోకార్తినొంది పలవించుచు నన్నుం దలంచినం బోయి నీకుం బుండరీకాక్షుం డిప్పుడు సెప్పిన 
యాది రాజ విషయంబు లగు శోకోపశమన వచనంబులు సెప్పి, యంకిలి దేరి యవిచారపరులగు తస్కరు 
లా శిశువుం జంపుట యెతింగించి. 263 


ప్రతిపదార్థం: వాండును= ఆ బాలుడు కూడా; మల; మూత్ర; లాలా= ఉమ్మి; అ(శ్రు= కన్నీరు; స్వేదంబులు= చెమట; 
కనకమయంబులు+అయి= బంగారువి అయి; తొరు(గన్‌= (స్రవించుచుండగా; పెరు(గుచున్‌+ఉండెన్‌= పెద్దవాడవుతూ ఉన్నాడు; 
ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; ఎడరు= అవకాశంకొరకు; వేచి= ఎదురుచూచి; వెంగలులు= అవివేకులు; అగు= అయిన; 
ముచ్చులు= దొంగలు; ఆ+బాలున్‌= ఆ పసివాడిని; పట్టి= పట్టుకొని; నోరన్‌= నోటియందు; చీర= వస్త్రం; తుణిమి= కూరి, 
చొనిపి; అడవికిన్‌= అరణ్యానికి; కొనిపోయి= తీసికొనివెళ్ళి; ఒడలు= శరీరం; జల్లించి= శోధించి; పసిండిన్‌= బంగారాన్ని; కానక= 
చూడక; పీనుంగు= శవాన్ని; వైచి= పారవైచి; పోయిరి= వెళ్ళిపోయారు; స్పంజయుండును= సృంజయుడు కూడా; తనకొడుకున్‌= 
తన కుమారుడిని; ఇంద్రుండు; అపహరించెను= దొంగిలించాడు; అను= అనే; తలంపునన్‌= ఆలోచనతో; శోక+ఆర్తిన్‌= దుఃఖం 
వలన బాధను; ఒంది= పొంది; పలవించుచున్‌= దుఃఖిస్తూ; నన్నున్‌= నన్ను; తలంచినన్‌= తలచుకొనగానే; పోయి= వెళ్ళి; నీకున్‌= 
నీకు (ధర్మరాజుకు); పుండరీక+అక్షుండు= తెల్లతామరలవంటి కన్నులు కల శ్రీకృష్ణుడు; ఇప్పుడు= ఈ సమయంలో; చెప్పిన= 
చెప్పినటువంటి; ఆది= పూర్వపు; రాజవిషయంబులు+అగు= రాజులకు చెందినవి అయిన; శోక= దుఃఖాన్ని; ఉపశమన= తగ్గించే; 
వచనంబులు= మాటలు; చెప్పి= పలికి; అంకిలి= కలత; తేర్చి= తీర్చి; అవిచారపరులు+అగు= అవివేకులు అయిన; తస్కరులు= 
దొంగలు; ఆ శిశువున్‌= ఆ పసివాడిని; చంపుట= చంపటం; ఎజింగించి= తెలియపరచి. 


తాత్సర్యం: ఆ సృంజయుడి కుమారుడైన సువర్లష్టీవి తన మలమూత్రాలు, ఉమ్మి, చెమట, కన్నీరు మొదలైనవి 
బంగారు మయములుగా (స్రవిస్తూ ఉండగా, పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అవకాశంకొరకు 
ఎదురుచూచి అవివేకులైన దొంగలు ఆ బాలుడిని పట్టుకొని నోట్లో గుడ్డలు కుక్కి, అడవిలోకి తీసికొనిపోయి, 
ఒడలంతా వెదకి బంగారం కనబడకపోవటంతో ఆ శవాన్ని పారేసి వెళ్ళిపోయారు. సృంజయుడు తన కొడుకును 
ఇంద్రుడే దొంగిలించాడనే ఆలోచనతో బాధపడి విచారిస్తూ నన్ను తలచుకొన్నాడు. నేను వెళ్ళి, నీ కిప్పుడు శ్రీకృష్ణుడు 
చెప్పినటువంటి పూర్వ రాజచరి(త్రలు - శోకాన్ని తగ్గించేవి, చెప్పి అతడి బాధను తగ్గించి, ఆ బాలుడిని అవివేకులైన 
దొంగలు సంహరించిన విషయం తెలియ చెప్పాను. 


క మ్రుచ్చుల మూఢత్వమునం । జచ్చి నరకవాసమునకు. జనిన తనయు నేం 
దెచ్చి మగుడంగ వే నీ । కిచ్చెద; వగ పుడుగు మింకనేనియు నధిపా!' 264 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ముచ్చుల= దొంగల; మూఢత్వమునన్‌= అజ్ఞానంవలన; చచ్చి= మరణించి; నరకవాసమునకున్‌= 
నరకలోకానికి; చనిన= వెళ్ళిన; తనయున్‌= కుమారుడిని; ఏన్‌= నేను; తెచ్చి= తీసికొనివచ్చి; మగుడంగన్‌= తిరిగి; వే= వేగంగా; 
నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; ఇంకన్‌+ఏనియున్‌= ఇకనైనా; వగపున్‌= దుఃఖాన్ని; ఉడుగుము= వదలుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 109 


తాత్సర్యం: రాజా! సృంజయా! దొంగల మూర్ధత్వంవలన చనిపోయిన యమలోకంలో ఉన్న నీ కుమారుడిని నేను 
వేగంగా తెచ్చి నీకు తిరిగి ఇస్తాను. ఇకనైనా నీ శోకాన్ని వదలిపెట్టుము”. 


వ. అని చెప్పి యేనును. 265 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పి= పలికి; ఏనును= నేను కూడా. 
తాత్సర్యం: ఈ విధంగా చెప్పి నేను కూడా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, భావమున నమ్మెయికి( దగు । దీవన యిచ్చుటయు, నరుగుదెంచె సువర్ణ 
ష్గీవి గడు నద్దుతమ్ముగ; । నా విభుండు. బ్రమోద సంభృతాత్ముం డయ్యెన్‌. 266 


ప్రతిపదార్థం: భావమునన్‌= మనసులో; ఆ+మెయికిన్‌= దానికి; తగు= తగినటువంటి; దీవన= ఆశీస్సు; ఇచ్చుటయున్‌= ఇవ్వగానే; 
సువర్లష్టీవి; కడున్‌= మిక్కిలి; అద్భుతమ్ముగన్‌= ఆశ్చర్యం కలిగించేటట్సు; అరుగుదెంచెన్‌= వచ్చాడు; ఆ విభుండున్‌= ఆ 
సృంజయుడు కూడా; ప్రమోద సంభృత+ఆత్ముండు= సంతోషంతో నిండిన మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 


తాత్పర్యం: మనస్సులో దానికి (సువర్లస్టవి తిరిగి రావటానికి) తగినటువంటి ఆశీస్సు ఇవ్వగానే, ఎంతో ఆశ్చర్యం 
కలిగేటట్టు సువర్లష్టీవి తిరిగి వచ్చాడు. సృంజయుడి మనస్సు సంతోషంతో నిండిపోయింది. 


తే. అతని వీడ్మొని సంప్రీతి నరుగుచుండి । 'యింద్రుచేంత గా దిది విను! మిక్కునూరు€ 
జంప నింద్రు(డు వేచు రక్షణము మటివ । వలదు నీవని చెప్పితి వసుమతీశ! 267 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమిపతీ!, ధర్మరాజా!; అతని= ఆ సృంజయుడిని; వీడ్కొని= సెలవుదీసికొని; సంట్రీతిన్‌= 
ఇష్టంతో; అరుగుచున్‌+ఉండి= వెళ్ళబోతూ; విను= వినుము; ఇది= ఈ పని; ఇంద్రుచేంయ= ఇంద్రుడి పని; కాదు; ఈ+కుమారున్‌= 
ఈ బాలుడిని; చంపన్‌= చంపటానికి; ఇంద్రుండు= దేవేంద్రుడు; వేచున్‌= ఎదురుచూస్తూ ఉంటాడు; నీవు; రక్షణము= కుమారుడిని 
కాపాడటం; మజవ వలదు= మరచిపోవద్దు; అని= అంటూ; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ సృంజయుడివద్ద సెలవు తీసికొని బయలుదేరుతూ ఇట్లా చెప్పాను. 'సృంజయా! వినుము. 
ఈ పని చేసింది ఇంద్రుడు కాదు. కాని, ఇంద్రుడు ఈ పసివాడిని చంపటానికి అవకాశంకొరకు ఎదురుచూస్తూ 
ఉంటాడు. కుమారుడి రక్షణ విషయం మరువవద్దు”. 


శార్జూలంబుచే( జచ్చిన సువర్లష్టీని నారదువలన( బునర్జీవితు. డగుట (సం. 12-31-41) 


వ. ఏను బోయిన కొండొక కాలంబునకు నాఖండలుం డక్కునూరుండు దన్ను మిగులునని శంకించి చంపింపం 
దలంచి నన్నుం బర్వతునిం దలంచి పుయిలోడి బృహస్పతితో విచారించిన, నతం డతని భయం బుడిపె; 
నతండును దివ్యంబగుట సబుద్ధికంబైన వజ్రంబు నాలోకించి 'నీవు శార్దూల రూపంబున సృంజయ సుతుండగు 
సువర్హష్టీవిం జంపు" మనుటయు నప్పని పూని యది సను సమయంబున. 268 


ప్రతిపదార్థం: ఏను= నేను; పోయిన= వెళ్ళిన; కొండొక= కొద్ది; కాలంబునకున్‌= కాలానికి; ఆఖండలుండు= ఇం[ద్రుడు; 
ఆ+కుమారుండు= ఆ బాలుడు; తన్నున్‌= తనను; మిగులును+అని= మించుతాడు అని; శంకించి= అనుమానించి; చంపింపన్‌= 
చంపించాలని; తలంచి= అనుకొని; నన్నున్‌= నన్ను (నారదుడిని); పర్వతునిన్‌; తలంచి= గుర్తుచేసికొని; పుయిలోడి= వెనుకాడి; 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


బృహస్పతితో= దేవగురువుతో; విచారించినన్‌= ఆలోచన చేయగా; అతండు= ఆ బృహస్పతి; అతని= ఇంద్రుడి; భయంబు= 
భయాన్ని; ఉడిపెన్‌= పోగొట్టాడు; అతండును= ఆ ఇంద్రుడు కూడా; దివ్యంబు+అగుటన్‌= దేవలోకానికి చెందినవి కావటంవలన; 
సబుద్దికంబు+ఐన= విచక్షణాజ్ఞానం కలిగిన; వజ్రంబున్‌= వజ్రాయుధాన్ని; ఆలోకించి= చూచి; నీవు; శార్జూలరూపంబునన్‌= 
పెద్దపులి ఆకారంలో; సృంజయ సుతుండు+అగు= సృంజయుడి కుమారుడైన; సువర్లష్టీవిన్‌= సువర్లష్టీవిని; చంపుము= 
సంహరించుము; అనుటయున్‌= అనగా; ఆ+పని= ఆ కార్యాన్ని; పూని= వహించి; అది= ఆ వజ్రాయుధం; చను= వెళ్ళే; 
సమయంబునన్‌= సమయంలో. 


తాత్పర్యం: ఆవిధంగా చెప్పి నేను వెళ్ళిన కొద్దికాలానికి ఇంద్రుడు ఆ సువర్లస్టీవి తనను మించిపోతాడని అనుమానించి 
చంపించా లనుకొని, నారదుడినీ, పర్వతుడినీ తలచుకొని వెనుకాడి బృహస్పతితో ఆలోచించాడు. దేవగురువు 
ఇంద్రుడి భయాన్ని పోగొట్టాడు. అపు డా ఇంద్రుడు దివ్యమైనది కావటంవలన విచక్షణాజ్ఞానం కలిగిన వజ్రాయుధాన్ని 
చూచి, “నీవు పెద్దపులి రూపంలో సృంజయుడి పుత్రుడైన సువర్లష్టీవిని చంపుము” అన్నాడు. ఆ కార్యభారం వహించి 
వజ్రాయుధం వెళ్ళుతున్న సమయంలో. 
సీ. సృంజయుం డుజ్వ్వల శ్రీసముల్లాస ప్ర । హర్ష మొప్పంగ6 బ్రియాంగనలును 

దాను గుమార యుక్తముగ భాగీరథీ । తీరకాంతార ప్రదేశనిత్య 

వసనేచ్చమెయి నుండి కుసుమాపచయముఖ । బహువిధ కేలితత్సరత నొంది 

యొండుదలంపు లేకుండ నద్దంభోళి । వంచన నయ్యెడం బొంచి నిలిచి 


తే. తెటిపి గాంచి శార్టూలమై యుటికి వార | బేంద్రసమయాను నమ్మానవేంద్ర తనయు 
వ్రచ్చి యంతర్శితం బయ్యె(; జచ్చె వా(డు; । దాది యాక్రోశమున నార్తనాద మెసంగ. 269 


ప్రతిపదార్థం: సృంజయుండు; ఉజ్జల= ప్రకాశమానమైన; శ్రీ= సంపదల; సమ్‌+ఉల్హాస= చక్కని సంతోషంతో; (ప్రహర్షము= 
చిక్కని ఆనందం; ఒప్పంగన్‌= విలసిల్లగా; ప్రియ+అంగనలును= (ప్రేమా స్పదలైన భార్యలు; తానున్‌= తాను; కుమార యుక్తముగన్‌= 
కొడుకుతో కలిసి; భాగీరథీ= గంగానది; తీర= ఒడ్డున ఉన్న; కాంతార ప్రదేశ= అరణ్య సీమలలో; నిత్యవసన+ఇచ్చ మెయిన్‌= 
సతతమూ ఉండాలనే కోరికతో; ఉండి= నిలిచి; కుసుమ= పూలు; అపచయ= కోయటం; ముఖ= మొదలైన; బహువిధ= అనేక 
విధాలైన; కేలి+తత్పరతన్‌= (క్రీడలలోమగ్నులై ఉండటాన్ని; ఒంది= పొంది; ఒండు= వేరు; తలంపు= ఆలోచన; లేక+ఉండన్‌= 
లేకుండా ఉండగా; ఆ+దంభోళి= ఆ వజ్రాయుధం; వంచనన్‌= మోసంతో; ఆ+ఎడన్‌= ఆ సమీపంలో; పొంచి= దాగికొని; నిలిచి= 
నిలబడి; తెజపి= వీలు; కాంచి= చూచి; శార్జూలము+ఐ= బెబ్బులిగా మారి; ఉటికి= దుమికి; వారణ+ఇం(ద్ర సమానయానున్‌= 
గజీంద్రుడి నడకతో సమమైన నడకగలవాడైన; ఆ+మానవ+ఇం(ద్ర+తనయున్‌= ఆ రాజు పుత్రుడిని; వ్రచ్చి= చీల్చి (సంహరించి); 
అంతర్హితంబు+అయ్యెన్‌= మాయమయింది; వాండు= ఆ సువర్లష్టీవి; చచ్చెన్‌= చనిపోయాడు దాది= ధాత్రి; ఆ(క్రోశమునన్‌= 
ఆవేదనతో; ఆర్తనాదము+ఎసంగన్‌= భయంతో పెట్టిన కేక వ్యాపించగా. 


తాత్సర్యం: సృంజయుడు మిక్కిలి ప్రకాశించే సంపదల విలాసంతో ఆనందంగా ప్రియురాండ్రతో కలిసి 
కుమారుడితోకూడా గంగానదీ తీర అరణ్య (ప్రదేశాలలో ఉండాలని వెళ్ళి, పుష్పాపచయం వంటి అనేక క్రీడలలో 
నిమగ్నమై వేరే ఆలోచనలేకుండా ఉన్నాడు. అపు డా వజ్రాయుధం మోసంతో అక్కడే నక్కి ఉండి వీలుచూచుకొని 
బెబ్బులిగా మారి గజేంద్రగమనుడైన సువర్లస్టీవిపై దుమికి, చీల్చి మాయమయింది. ఆ బాలుడు మరణించాడు. 
భయంతో దాది పెట్టిన కేక అందరికీ వినిపిస్తుండగా. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 11 


క, విని స్ఫంజయుండును బ్రియా । జనములు వే పాటుదెంచి చచ్చిన బాలుం 
గని బహులశోకపూరం । బున మునింగిరి విప్రలాపములు పెల్లెస6గన్‌. 270 


ప్రతిపదార్థం: విని= ఆ దాదిపెట్టిన కేక విని; సృంజయుండును; ప్రియాజనములు= అతడి భార్యలును; వే= వేగంగా; పాటుదెంచి= 
పరుగునవచ్చి; చచ్చిన= మరణించిన; బాలున్‌= పసివాడిని; కని= చూచి; విప్రలాపములు= ఏడుపులు; పెల్లు+ఎసయగన్‌= ఎక్కువ 
కాగా; బహుల= ఎక్కువైన; శోకపూరంబునన్‌= నిండుశోకంలో; మునింగిరి= మునిగిపోయారు. 

తాత్సర్యం: (దాది పెట్టిన కేక) విని సృంజయుడు, అతడి భార్యలు వేగంగా పరుగున వచ్చి చనిపోయిన శిశువును 
చూచి ఏడుపులు ఎక్కువ కాగా, అధికమైన శోకసము(ద్రంలో మునిగిపోయారు. 


ఆ. అట్టి యవసరమున నమ్మహీపతి నన్ను( । దలంచె; నప్పు డేను బలవిరోధి 
మది విరోధ ముడిపి మసలక వచ్చి య । బాలు ప్రాణ మెత్తి ప్రమద మెసంగ. 271 


ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; అవసరమునన్‌= సందర్భంలో; ఆ+మహీపతి= ఆ రాజు-; సృంజయుడు; నన్నున్‌= నన్ను 
(నారదుడిని); తలటెన్‌= భావన చేశాడు; అప్పుడు= ఆ సమయంలో; ఏను= నేను; బలవిరోధి= ఇంద్రుడి; మది= మనసులో; 
విరోధము= శత్రుభావాన్ని, వైరాన్ని; ఉడిపి= పోగొట్టి; మసలక= ఆలసించక; వచ్చి; ఆ+బాలు= ఆ సువర్లష్టీవి; ప్రాణము= జీవం; 
ఎత్తి= తీసి (కలిగించి); ప్రమదము= సంతోషం; ఎసణగన్‌= ఎక్కువ కాగా. 

తాత్సర్యం: ఆ సమయంలో స్పంజయచక్రవర్తి నన్ను తలచుకొన్నాడు. నేను ఇంద్రుడి మనస్సులోని వైరాన్ని పోగొట్టి, 
ఆలస్యం చేయకుండా వచ్చి, ఆ రాజు సంతోషం ఎక్కువ అయ్యే విధంగా ఆ బాలుడికి ప్రాణం పోసి. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


వ. ఉచిత సల్లాపంబుల నించుకసేపు నిలిచి, యన్నరపతి యనుమతి సేయ నరిగితి; సువర్ణష్టీవియుం 
దండ్రికి సంతసం బెసంగు తెటింగునం బ్రవర్తిల్లి యతని పిమ్మటం బృధ్వీభారంబు పూని శిష్టానుగ్రహ దుష్ట 
నిగ్రహంబులు నడపుచు, జన్నంబులు సేయుచు, శతాధిక సహస్రవర్షంబులు రాజ్యంబు సేసె'నని చెప్పి 
నారదుండు వెండియు. 272 


ప్రతిపదార్థం: ఉచిత= తగిన; సల్హాపంబులన్‌= మంచిమాటలతో; ఇంచుకసేపు= కొద్ది సమయం; నిలిచి= ఉండి; ఆ+నరపతి= 
ఆ రాజు; అనుజ్ఞ+చేయన్‌= అనుమతీయగా; అరిగితిన్‌= వెళ్ళాను; సువర్లష్టీవియున్‌= సువర్లష్టీవి కూడా; తండ్రికిన్‌= జనకుడికి; 
సంతసంబు= సంతోషం; ఎసంగు= ఎక్కువ అయ్యే; తెజంగునన్‌= పద్దతిలో; ప్రవర్తిల్లి= నడచుకొని; అతని పిమ్మటన్‌= తండ్రి 
తరువాత; పృథ్వీభారంబు= భూభారాన్ని; పూని= వహించి; శిష్ట= సజ్జనులను; అనుగ్రహ= దయచూడటం; దుష్ట దుర్దనులను; 
నిగ్రహంబులు= దండించటం; నడపుచున్‌= నిర్వర్తిస్తూ; జన్నంబులు= యజ్ఞాలు; చేయుచున్‌= చేస్తూ; శతాధిక సహస్ర వర్షంబులు 
= పదకొండువేల సంవత్సరాలు; రాజ్యంబు+చే సెన్‌= రాజ్యపరిపాలన చేశాడు; అని= అంటూ; చెప్పి= పలికి; నారదుండు; వెండియున్‌ 
= తిరిగి. 


తాత్సర్యం: సమయానుగుణంగా మాట్లాడుతూ కొద్దిసేపు ఉండి, సృంజయుడు అనుమతించగా నేను 
వెళ్ళిపోయాను, సువర్లష్టివి తండ్రికి సంతోషం కలిగేటట్టు నడుచుకొంటూ అతడి తరువాత రాజ్యభారాన్ని వహించి 
శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ యజ్ఞాలు చేస్తూ, లక్ష సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు” అని నారదుడు చెప్పి 
ఇంకా - (తరువాతి పద్యంతో అన్వయం). 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. 'హరియు€ బరాశరాత్మజుండు నాదరణాతిశయంబునన్‌ సవి 

స్తరత నుపన్యసించిన వచః ప్రకరంబు మహార్ధ గాఢమి 

ప్పరమహితోపదేశములు పాటిగ( బట్టి వసుంధరాధురా 

ధరణ మొనర్పు మయ్యెడు నుదాత్తయశంబును ధర్మవృద్ధియున్‌.' 273 
ప్రతిపదార్థం: హరియున్‌= శ్రీ కృష్ణుడును; పరాశర+ఆత్మజుండున్‌= పరాశరుడి కుమారుడైన వ్యాసుడును; ఆదరణ+అతిశయంబునన్‌= 
ప్రేమాధిక్యంతో; సవిస్తరతన్‌= విపులంగా; ఉపన్యసించిన= పలికిన; వచఃప్రకరంబు= మాటల సముదాయం; మహా= గొప్ప; అర్హ= 
భావంతో; గాఢము= నిండినది, లోతైనది; ఆ పరమ= ఆ ఉత్తమమైన; హిత= మేలుకలిగించే; ఉపదేశములు= బోధలు; 
పాటిగన్‌+పట్టి= ప్రమాణంగా గ్రహించి; వసుంధరా ధురా= భూభారాన్ని; ధరణము= వహించటం; ఒనర్పుము= కావించుము; 
ఉదాత్త= అధికమైన; యశంబును= క్రీర్తియు; ధర్మవృద్దియున్‌= ధర్మం సెంపొందటమునూ; అయ్యెడున్‌= జరుగుతాయి. 


తాత్పర్యం: 'ధర్మరాజా! శ్రీకృష్ణుడు, వ్యాసుడు నీ మీద (ప్రేమాతిశయంతో చెప్పిన మాటలన్నీ గొప్పలోతైన భావాలతో 

నిండి ఉన్నాయి. ఆ ఉత్తమమైన మేలు కలిగించే బోధనలను మనసున పెట్టుకొని, భూభారాన్ని వహించవలసినది. 

దానివలన గొప్ప కీర్తి ధర్మవృద్ది సిద్దిస్తాయి”. 

వ. అనిన నజాతశత్రుం డూరకున్న( బరాశరపుత్రుండు పరమకరుణావిధేయచిత్తుండై యతని నుద్దేశించి 
యిట్లనియె. 274 

ప్రతిపదార్థం: అనినన్‌= నారదు డీ విధంగా పలుకగా; అజాతశత్రుండు= ధర్మరాజు; ఊరక+ఉన్నన్‌= మాటాడక మిన్నకుండగా; 


పరాశర పుత్రుండు= పరాశరుడి కుమారుడైన వ్యాసుడు; పరమ= మిక్కిలి; కరుణా విధేయ చిత్తుండు+ఐ= కరుణకు లోనైన 
మనస్సు కలవాడై; అతనిన్‌= ఆ ధర్మరాజును; ఉద్దేశించి= ఉపలక్షించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా నారదుడు చెప్పిన మాటలు విని మిన్నకున్న ధర్మజుడిని ఉద్దేశించి, అధికమైన కరుణ 
నిండిన మనస్సు కలవాడై వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. 


సీ “క్షత్రియులకు బ్రజాసంరక్షం గడచిన । ధర్మంబు గలుగునే? దాని వలన 


వేద సంచోదిత విప్రకర్మంబులు । లెస్సలయ్యెడు; నదిలేక యున్న 
జెడియెడు; లెస్పెన( జెడినను రాజున । కగు( బుణ్యపాపంబు లగ్గలములు; 
గాన జనాభిరక్షణ మొనరింపుము' । నావుడు నన్నరనాథు. 'డిట్లు 


తే. మీరు సెప్పంగ నురియాట మేలె రాజ్య । కాంక్ష మిగిలి, యేం జంపంగ గాని యట్టి 
వారి. బలువుర( జంపిన క్రూరతా వి । శేష మాత్మదహించుట జేసి గాక!” 275 


ప్రతిపదార్థం: క్షత్రియులకున్‌= రాజవంశీయులకు; ప్రజాసంరక్షన్‌= ప్రజలను చక్కగా కాపాడటాన్ని; కడచిన= మించిన; ధర్మము= 
చేయవలసిన కర్తవ్యం; కలుగును+ఏ?= ఉన్నదా?; దానివలనన్‌= ఆ ప్రజా సంరక్షణ వలన; వేద= వేదాలచేత; సంచోదిత= చక్కగా 
నడపబడే; విప్రకర్మంబులు= (బ్రాహ్మణులు ఆచరించే కర్మలు అనగా అధ్యయన, అధ్యాపన, యజన యాజనాదులు; లెస్సలు= 
మంచివి, శ్రేష్టమైనవి; అయ్యెడున్‌= అవుతాయి; అది= ఆ (ప్రజాపరిరక్షణ; లేక+ఉన్నన్‌= లేకపోతే; చెడియెడున్‌= (బ్రాహ్మణ ధర్మాలు 
పాడవుతాయి; లెస్స+ఐనన్‌= బాగా ఉన్నా; చెడినను= పాడయినా; రాజునకున్‌= రాజునకు; అగు= అయ్యే, కలిగే; పుణ్యపాపంబులు= 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 113 


పుణ్యం, పాపం; అగ్గలములు= అధికం; కాన= అందువలన; జన+అభి రక్షణము= (ప్రజలను చక్కగా కాపాడటం; ఒనరింపుము= 
చేయుము; నావుడున్‌= అనగా; ఆ+నరనాథు(డు= ఆ రాజు (ధర్మరాజు); ఇట్టు+ ఈ విధంగా; మీరు= మీరందరూ; చెప్పంగన్‌= 
చెప్పగా; రాజ్యకాంక్ష= రాజ్యం సంపాదించాలనే కోరిక; మిగిలి= ఎక్కువై; ఏన్‌= నేను; చంప(గన్‌+కాని= చంపకూడని; అట్టివారిన్‌= 
అటువంటి వారిని; పలువురన్‌= అనేకులను; చంపిన= సంహరించినటువంటి; క్రూరతా= క్రూరత్వపు; విశేషము= ప్రత్యేకత, ఆధిక్యం; 
ఆత్మ= ఆ మనసును (అంతరాత్మను); దహించుటన్‌= తపింపచేయటంచేత; కాక= కాకపోతే; ఉరియాట= ఉట్టివలె ఊగిసలాడటం, 


సందేహించటం; మేలు+ఎ?= మంచిదా? 


తాత్సర్యం: రాజులకు (ప్రజలను రక్షించటాన్ని మించిన ధర్మం మరొక్కటి ఉన్నదా? ఆ (ప్రజాసంరక్షణంవలన 
(బ్రాహ్మణులు వేద విహిత కర్మలు మెరుగుగా ఉంటాయి. లేకపోతే పాడవుతాయి. వేదవిహిత కర్మలు బాగుంటే 
పుణ్యమూ, చెడిపోతే పాపమూ రాజునకు అధికంగా కలుగుతాయి. కనుక (ప్రజారక్షణం చేయవలసినది” అని వ్యాసు 
డీమాటలనగా, ధర్మరాజు ఇట్లా బదులు చెప్పాడు. 'రాజ్యసంపాదన చేయాలనే కోరిక ఎక్కువై చంపకూడని వారిని 
ఎంతోమందిని చంపాను. అంతులేని ఆ క్రూరత్వం నా అంతరాత్మను తపింపచేస్తున్నది. అంతేకాని మీరంతా 
ఇంతగా చెప్పాక సందేహించటం మంచిదా?” (కాదని భావం). 


విశేషం: తమిళంలో ఉట్టిని 'ఉరి” అంటారు. 
వ. అనిన విని యమ్మునిపతి యమ్మహీపతి కిట్లనియె. 276 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+మునిపతి= ఆ మునివర్యుడైన వ్యాసుడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు అన్నమాటలు విన్న వ్యాసుడు అతడితో ఈ విధంగా అన్నాడు. 


చ. “మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరునాజ్ఞం జెల్లెడు 
న్వినుము కుఠారపాణి ధరణీరుహముల్‌ నటికంగ( బాప మొం 
దునొకొ! కుఠారమున్‌ జనులు దోసము' బొందరు కర్త యీశ్వరుం 
డనియెడి నిశ్చయంబు దృఢమై మది నిల్జిన( జాలు భూవరా! 277 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; చేయను= కర్మలు ఆచరించటానికి; మనుజులు= మానవులు; ఎవ్వరు?= ఎవరు?; సమస్తమున్‌= 
సకలం; ఈశ్వరు+ఆజ్ఞన్‌= పరమాత్ముడి ఆనతితో; చెల్లెడున్‌= నడుస్తుంది; వినుము= ఆలకించుము; కుఠారపాణి= గొడ్డలి 
ధరించినవాడు; ధరణీరుహముల్‌= చెట్లను; నజకంగన్‌= ఛేదించగా; కుఠారమున్‌= గొడ్డలికి; పాపము+ఒందున్‌+ఒకొ!= పాపం 
వస్తుందా!; కర్త= అన్నింటినీ చేసేవాడు; ఈశ్వరుండు+అనియెడు= పరమాత్మయే అనేటటువంటి; నిశ్చయము= దృఢమైన భావం; 
మదిన్‌= మనస్సునందు; నిల్చినన్‌= ఉన్నట్టయితే; చాలున్‌= సరిపోతుంది; జనులు= మానవులు; దోసమున్‌= పాపాన్ని; పొందరు= 
కలిగి ఉండరు. 


తాత్పర్యం: 'ధర్మరాజా! పనులు చెయ్యటానికి మనుష్యు లెవ్వరు? (మానవులు తమంత తాము కర్మలు ఆచరిస్తున్నా 
మనుకొనటం అజ్ఞానం) అంతా భగవంతుడి ఆజ్ఞమేరకు వర్తిస్తూ ఉంటుంది. గొడ్డలిని చేతపట్టినవాడు చెట్టును 
నరికితే ఆ పాపం గొడ్డలికి వస్తుందా చెప్పుము; అన్నింటినీ చేయించేవాడు పరమాత్ముడే అనే భావం మనసులో 
గట్టిగా ఉంటే చాలు, మానవులకు ఎటువంటి పాపమూ అంటదు. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: బంధుమరణానికి తానే కారకుడని అనుకొంటున్నాడు ధర్మరాజు. అందువలన అతడికి బాధ కలుగుతున్నది. ఆ పనికి 
తాను సాధనం మాత్రమే అని గుర్తిస్తే ఆ బాధ ఉండదు. ఈ బోధను అర్జునుడికి సంగ్రామ క్షేత్రంలోనే అందించాడు శ్రీకృష్ణుడు. 


వ. కర్మఫలం బీశ్వరుని యదియ; తదర్పణ బుద్ది సహితంబుగా( బ్రబుద్దులు వేదచోదిత కర్మంబు 
లనుష్టింతురు. 278 


ప్రతిపదార్థం: కర్మఫలంబు= చేసిన పనుల ఫలితం; ఈశ్వరుని+అది+అ= భగవంతుడిదే; తద్‌= అతడికి; అర్బణ= 
సమర్పిస్తున్నామనే; బుద్ది సహితంబుగాన్‌= వివేకంతో కూడుకొని; ప్రబుద్దులు= జ్ఞానులైనవారు; వేద చోదిత= వేదం నిర్దేశించిన 
(వేద విహిత); కర్మంబులు= కార్యాలు; అనుష్టింతురు= ఆచరిస్తారు. 
తాత్సర్యం: కరృత్వంతోపాటు కర్మఫలం కూడా పరమాత్మకే చెందుతుంది. విశేషమైన ఆత్మజ్ఞానం కలిగినవారు 
వేదవిహిత కర్మలనన్నింటిని భగవదర్పితంగానే చేస్తారు. 
తే. జఒప్పకున్నను నాత్మకులోక్తకర్మ | మూర్ధ్వగతిం జేర్చు( బరకర్మ మొప్పెనేని 

నార్యజనములు గిల్టిషమండ్రు దాని6 । గాన నడపుము నిజవంశకర్మ మధిప! 279 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా!; ఆర్యజనులు= పెద్దలు; ఒప్పుక+ఉన్ననున్‌= అంగీకారం కాకపోయినా, ఇష్టం లేకపోయినా; 
ఆత్మ= తన; కుల= వంశానికి; ఉక్త= చెప్పబడిన, నిర్దేశించబడిన; కర్మము= పని; ఊర్థ్వ గతిన్‌= సైలోకాలకు; చేర్చున్‌= చేర్చుతుంది; 
పరకర్మము= తనదికాని పని; ఒప్పెన్‌+ఏనిన్‌= మంచిదైనా; దానిన్‌= ఆ పనిని; కిల్చిషము= పాపం; అండ్రు= అంటారు; కాన= 
కనుక; నిజవంశ కర్మము= నీ కుల ధర్మాన్ని; నడపుము= నిర్వర్తించుము. 


తాత్సర్యం: ధర్మరాజా! ఇష్టంలేకపోయినా తన కులానికి చెప్పబడిన కర్మ చేయటం ఉత్తమగతిని (మోక్షాన్ని) 


కలిగిస్తుందనీ, తనది కాని పని అంగీకరిస్తే పాపకారకమని అంటారు పెద్దలు. అందువలన నీ కులధర్మాన్ని 
నిర్వర్తించుము. 


క. అరివధము పాప మని మది । మెరమెర గలిగినను, దగిన మెయి. జేయుము భూ 
వర! ప్రాయశ్చిత్తము గృహ । ధుర యుడుగుట మేలె కీడుతో( జన నగునే! 280 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! అరి= శత్రువులను; వధము= చంపటం; పాపము+అని= కిల్చిషమని; మదిన్‌= మనసులో; 
మెరమెర= మనోవ్యథ; కలిగినను= కలిగినప్పటికీ; తగినమెయిన్‌= దానికి తగిన విధంగా; ప్రాయశ్చిత్తము= పరిహారం; చేయుము; 
గృహధుర= సంసారభారం; ఉడుగుట= వదలటం; మేలు+ఎ?= మంచిదా? (కాదని భావం); కీడుతోన్‌+అశుభమైన దానితో; 
చనన్‌= (ప్రవర్తించటం; అగును+ఏ?= తగునా? (తగదని భావం). 


తాత్సర్యం: ధర్మరాజా! శత్రువులను చంపటం పాపం అనే బాధ నీ మనసులో ఉంటే దానికి తగిన పరిహారం 
చేసికొనుము. అంతేకాని సంసార భారాన్ని వదలటం మంచిదికాదు. అశుభవర్తనం కూడదు”. 


వ.  అనుటయు. గౌంతేయాగ్రజుండు సాత్యవతేయు నాననం బాలోకించి పుత్రులుం బౌత్రులు నన్నలుం 
దమ్ములు జనకులుం దాతలు మామలు గురువులు సంబంధులు సఖులు నల్లురు బావలు మటందులు 
మటియు- బవిత్రులగు ధాత్రీపతులు నాచేత మడిసిరి; తదీయ స్రీజనంబులు పతిసుత సోదర పితృ 
మరణశోక సంతాపాతిశయంబునం బలవించి పలవించి ప్రాణంబులు విడుతురు గావున దాని సూక్షంబుగా 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 115 


విచారించిన వనితావధ పాతకంబునుం బాటిల్లె నెయ్యది కడగా నిష్కల్మషుండ నగుదు? నను వెగడున 
మునింగిన మనంబు మహీభరణంబున కెట్లు సొచ్చు? నుగ్రంబైన తపంబునం దనువు దొజంగుట దక్క 
నొండు విధంబు నాకుం జూడ లేకున్న యది' యనిన విని యమ్మునీశ్వరుండు నిజబుద్ధి నిపుణంబుగా 
నిరూపించి యన్నరపతి కిట్లనియె. 281 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజా!; సాత్యవతేయున్‌= 
సత్యవతీ పుత్రుడైన వ్యాసుడి; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి; పుత్రులున్‌= కుమారులు; పౌ(త్రులున్‌= మనుమలు; 
అన్నలున్‌+తమ్ములు= సోదరులు; జనకులున్‌= తండ్రులు; తాతలు= పితామహులు, మాతామహులు; మామలు= మామలు; 
గురువులు= విద్యాబోధ చేసిన గురువులు; సంబంధులు= చుట్టాలు; సఖులున్‌= స్నేహితులు; అల్లురు= జామాతలు, మేనల్లురు; 
బావలు+మజందులు= బావ మరదులు; మటియున్‌= ఇంకా; పవిత్రులు+అగు= నిర్మలులైన; ధాత్రీపతులు= రాజులు; నా చేతన్‌= 
నావలన, నా కారణంగా; మడిసిరి= మరణించారు; తదీయ= వారి; ప్రీజనంబులు= ఆడువారు; పతి= భర్త; సుత= కొడుకు; 
సోదర= అన్నదమ్ములు; పితృ= తం(డ్రి; మరణ= చనిపోవటం అనే; శోక= విషాదం వలన కలిగిన; సంతాప= అధికమైన బాధయొక్క; 
అతిశయంబునన్‌= ఆధిక్యం వలన; పలవించి పలవించి= ఏడ్చి ఏడ్చి; ప్రాణంబులు విడుతురు= ప్రాణాలు వదలుతారు, మరణిస్తారు; 
కావున= కనుక; దానిన్‌= ఈ విషయాన్నంతా; సూక్ష్మంబుగాన్‌= నిశితంగా; విచారించినన్‌= ఆలోచిస్తే; వనితావధ= (స్త్రీలను చంపటం 
అనే; పాతకంబును= మహాపాపం కూడా; పాటిల్లైన్‌= వచ్చింది; ఎయ్యది= ఏది; కడగాన్‌= దిక్కుకాగా (ఆ(శ్రమించగా); 
నిష్కల్మషుండన్‌= పాపరహితుడిని; అగుదున్‌= అవుతాను; అను= అనే; వెగడునన్‌= తల్లడపాటున; మునింగిన= మునిగిపోయిన; 
మనంబు= మనస్సు; మహీభరణంబునకున్‌= భూభారాన్ని వహించటానికి; ఎట్టు= ఏ విధంగా; చొచ్చున్‌?= పూనుకొంటుంది?; 
ఉగ్రంబు+ఐన= భయంకరమైన; తపంబునన్‌= తపస్సుతో; తనువున్‌+తొజంగుట= శరీరాన్ని వదలటం; తక్క= తప్ప, కాక; 
ఒండు విధంబు= మరొక పద్దతి; నాకున్‌= నాకు; చూడన్‌= పరికించగా; లేక+ఉన్న+అది= లేదు, కనబడదు; అనినన్‌= అనగా; 
విని= ఆలకించి; ఆ+ముని+ ఈశ్వరుండు= ఆ మునిశ్రేష్టుడైన వ్యాసుడు; నిజ= తన; బుద్ధి= తెలివి; నిపుణంబు+కాన్‌= నేర్పరి 
తనంతో; నిరూపించి= చూపించి, నిర్దారించి; ఆ+నరపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా పలికిన వ్యాసుడి ముఖంలోకి చూస్తూ ధర్మరాజు ఇట్లా అన్నాడు: “కొడుకులు, మనుమలు, 
అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, చుట్టాలు, మి(తులు, అల్లురు, బావలు, మరదులు, 
నిర్మలులైన రాజులు నా కారణంగా చనిపోయారు. వారి ఆడవారు, భర్తలు, పిల్లలు, సోదరులు, తండ్రులు 
మరణించటం అనే విషాదం వలన కలిగిన అధికమైన దుఃఖంతో ఏడిచి, ఏడిచి (ప్రాణాలు వదలుతారు. కనుక 
నిశితంగా పరిశీలిస్తే ప్రీవధ అనే మహాపాపం కూడా నాకు చెందుతుంది. దేనిని ఆశ్రయిస్తే పాపరహితుడ నవుతాను?- 
అనే బాధలో మునిగిపోయిన మనసు భూభారాన్ని మోయటానికి ఎట్టా పూనుకొంటుంది? తీవ్రమైన తపస్సు చేసి 
శరీరం వదలటం తప్ప మరో మార్గం నాకు కనబడటంలేదు”. ఆ మాటలు విని వ్యాసుడు తన బుద్దికౌశలంతో 
పరికించి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


సీ,  *“విడువు ముమ్మలికంబు వినుము నీ చెప్పిన । యందటు భూముల కాసపడియు( 
బెంపును దేజంబు€ బేరును గోరియు । నీసున సమరంబు సేసి చచ్చి 
రాపని కిల్టిషం బగునె నీ కట్లును । గాక వారల నెట్టి కర్మగతులు 
మృతుల గావించెనో మతి నెటుంగుదె వాని । నెటు(గు( గాలుండు చావనేరి కెద్ది 


తే. తటి యతం డప్పు దెగటార్డు దాని నీవు । సేసినాండవుగా మది( జింత సొనిపి 
యుడుకు టొక వెట్టి దీనిపై నొల్లగ్భహము । విడుతు( గా కనుటిది పెద్ద వెట్టి యధిప! 282 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఉమ్మలికంబు= బాధపడటం; విడువుము= వదలిపెట్టుము; నీ చెప్పిన= నీవు పేర్కొన్న; అందణు= 
అంతమంది; భూములకున్‌= రాజ్యాలకు; ఆసపడియున్‌= ఆశించి; పెంపును= వృద్దిని; తేజంబున్‌= పరాక్రమాన్ని; పేరును= 
కీర్తిని; కోరియున్‌= కోరుకొని; ఈసునన్‌= అసూయతో; సమరంబు= యుద్దం; చేసి= ఒనరించి; చచ్చిరి= చనిపోయారు; ఆ 
పని= ఆ కార్యం (అట్టు వారు చచ్చుట); నీకున్‌= నీకు (ధర్మరాజుకు); కిల్చిషంబు= పాపం; అగును+ఎ?= అవుతుందా?; 
అట్టును+కాక= అంతే కాక; వారలన్‌= ఆ రాజులను; ఎట్టి= ఎటువంటి; కర్మగతులు= పనితీరులు; మృతులన్‌= చనిపోయిన 
వారినిగా; కావించెను+ఓ?= చేశామో? మతిన్‌= బుద్దిలో; ఎణుంగుదు(వు)+ఎ?= తెలిసికొన్నావా?; కాలుండు= యముడు; వానిన్‌= 
ఆ కర్మగతులను; ఎణుంగున్‌= తెలియును; చావన్‌= చావటానికి; ఏరికిన్‌= ఎవరికి; ఎద్ది= ఏది; తజీ= సమయమో; అతండు= 
ఆ యముడు; అవ్లు= ఆ సమయంలో; తెగటార్చున్‌= సంహరిస్తాడు; దానిని= ఆచరించటం; నీవు; చేసినవాండవు+కాక= చేశావని; 
మదిన్‌= మనస్సులో; చింత= బాధ; చొనిపి= ప్రవేశపెట్టి; ఉడుకుట= తపించటం; ఒక వెణ్ణి= పిచ్చితనం; దీనిపైన్‌= ఆ పిచ్చి 
కారణంగా; గృహము= ఇల్లు; ఒల్లన్‌= అంగీకరించను; విడుతున్‌+కాక= వదలుతాను; అనుట= అనటం; ఇది= అనేది; పెద్దవెట్టి= 
ఇంకా పెద్ద పిచ్చితనం. 

తాత్సర్యం: 'ధర్మరాజా! బాధపడటం వదలిపెట్టుము. నీవు చెప్పిన వారంతా రాజ్యంకొరకు ఆశపడి, గొప్పతనాన్ని, 
పరా(క్రమాన్ని, కీర్తిని కోరుకొని, అసూయతో యుద్దంచేసి చనిపోయారు. వారు చేసినపనికి పాపం నీ కెట్లా వస్తుంది? 
అంతే కాదు. వారి కర్మగతులే వారిని చంపాయి. వారి కర్మలు నీకు తెలియవు. యముడికి తెలుసు. యముడు 
ఎవరికి చనిపోయే సమయం ఎప్పుడో, అప్పుడు వారిని చంపుతాడు. ఆ సంహారం నీవు చేశావని నీ మనసులో 
బాధపడటం పిచ్చితనం. ఆ కారణంగా ఇల్లు వద్దని వదలిపెడతా ననటం ఇంకా పెద్ద పిచ్చితనం. 


క నేర్చరి పెక్కునిధంబుల । నార్ప(గ బొమ్మలు గడంగి యాడెడు చందం 
బేర్చడం గాన్సుము కాల స । మరిత కార్యకరు లైన మానవుల దెసన్‌. 283 


ప్రతిపదార్థం: నేర్పరి= నిపుణుడైనవాడు; పెక్కు విధంబులన్‌= బహుభంగుల; ఆర్పంగన్‌= ఆడించగా; బొమ్మలు= 
(ప్రతిమలు; కడంగి= పూని; ఆడెడు= కదిలే; చందంబు= తీరు; ఏర్పడన్‌= స్పష్టమయ్యే విధంగా; కాలసమర్పిత= కాలంచేత 
చక్కగా అప్పగించబడిన; కార్యకరులు+ఐన= పనులు నిర్వర్తించే వారైన; మానవుల దెసన్‌= మానవులవైపు; కాన్సుము= 
చూడుము. 


తాత్సర్యం: నిపుణుడైనవాడు అనేక విధాలుగా ఆడిస్తుంటే కదిలే బొమ్మలను చూచినట్టే కాలం చెప్పిన పని చేసే 
మనుషులను కూడా చూడుము. 

విశేషం: అలం: ఉపమ. 

వ. నీకుం బాపంబునకుం బనిలేదు పనిగా కుండుంగాక! 284 


ప్రతిపదార్థం: నీకున్‌= నీకు; పాపంబునకున్‌= పాపానికి; పనిలేదు= అవసరం లేదు; పని= అవసరం; కాక+ఉండున్‌+కాక= 
అవకుండును గాక. 


తాత్సర్యం: ధర్మరాజా! అందువలన నీకు పాపం లేదు. ఇక రాకుండా ఉండుగాక! 


క ఇచ్చుకృప కల్మి యొప్పదె? । చచ్చిన నరపతుల యేలు జనపదములు నీ 
విచ్చెదవు గాక మనమున. । బొచ్చెము లేక తగ వారిపుత్రుల కధిపా! 285 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 117 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; చచ్చిన= మరణించిన; నరపతుల= రాజుల; ఏలు= పాలించే; జనపదములు= (గ్రామాలు; 
మనమునన్‌= మనస్సులో; పొచ్చెము= కపటం; లేక= ఉండక; తగన్‌= తగినట్టు; వారి= ఆ రాజుల; పుత్రులకున్‌= కుమారులకు; 
నీవు= నీవు; ఇచ్చెదవు+కాక= ్రసాదించెదవు కాక; ఇచ్చు= ఇచ్చే; కృప= దయ అనే; కలి సంపద; ఒప్పదు+ఎ?= తగిఉంటుంది 
కదా! 

తాత్పర్యం: ధర్మరాజా! మరణించిన రాజుల ఏలుబడిలోని (గ్రామాలను మనసులో ఎటువంటి కపటం లేనివాడవై 
వారి కొడుకులకు ఇద్దువు గాని. ఇవ్వటం అనేది దయ అనే సంపదవలన కలుగుతుంది కదా! 


ఆ. కొడుకు లేనిచోటం గూ(తు( బ్రతిష్టింపు; । దానం జేసి వారి తల్లు లధిక 
హర్ష మొందుదురు; ప్రియంబును నీ కగు; । బుణ్యమును యశంబు. బొందు నిన్ను 286 


ప్రతిపదార్థం: కొడుకు= కుమారుడు; లేనిచోటన్‌= ఉండని తావున; కూంతన్‌= కుమార్తెను; 'ప్రతిష్టింపుము= నిలుపుము; 
దానను+చేసి= అది కారణంగా; వారి తల్లులు= ఆ కుమార్తెల తల్లులు; అధిక= ఎక్కువ; హర్షము= సంతోషం; ఒందుదురు= 
పొందుతారు; నీకున్‌; ప్రియంబును= సంతోషం; అగున్‌= కలుగుతుంది; నిన్ను; పుణ్యము= సుకృతం; యశంబున్‌= కీర్తి; పొందున్‌= 


కలుగుతాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! కుమారుడు లేని రాజ్యంలో కుమార్తెను సింహాసనంపై నిలుపుము. దానివలన వారి తల్లులు 
ఎంతో సంతసిస్తారు. నీకు కూడా సంతోషం, సుకృతం, కీర్తి కలుగుతాయి. 


మ. అనుమానింపకు తోడ(బుట్టువులు గారా తున్మితూంటాడె నెం 
దును గ్రొన్నెత్తురు లేటులై పటివ నింద్రుం డుగ్రతన్‌ దైత్యులన్‌? 
మును లవ్వీరు భజింపరే? క్రతువు లామోదంబుతో నమ్మహా 
త్ముని( జేయింపరె? యూర్ధ్వలోక మదిగాదో? యేలండో నాకమున్‌? 287 


ప్రతిపదార్థం: అనుమానింపకు= శంకించవలదు; ఇం(ద్రుండు= దేవేంద్రుడు; ఉఊగ్రతన్‌= భీకరంగా; ఎందును= ఎచట చూచినా; 
క్రొత్త+నెత్తురులు= అపుడే స్రవించిన నెత్తురులు; ఏజులు+ఐ= ప్రవాహాలుగా; పజవన్‌= ప్రవహించగా; దైత్యులన్‌= రాక్షసులను; 
తున్మితూ(టాడెన్‌= ముక్కలు చేసి సంహరించాడు; తోడన్‌+పుట్టువులు= (వారు) సహజన్ములు; కారా?= కాకపోయారా? 
(సహజన్ములే కదా అని భావం); మునులు= బుషులు; ఆ+వీరున్‌= ఆ పరాక్రమశాలిని; భజింపరు+ఏ?= సేవించటం లేదా?; 
ఆమోదంబుతోన్‌= అంగీకారంతో, ఇష్టంతో; ఆ+మహా+ఆత్మునిన్‌= ఆ మహానుభావుడిని ఉద్దేశించి; (క్రతువులు= యజ్ఞాలు; 
చేయింపరు+ఏ?= జరిపించటం లేదా?; నాకమున్‌= స్వర్గాన్ని; ఏలండు+ఓ?= పాలించటం లేదా?; అది= అతడు పాలించే స్వర్గం; 
ఊర్హృలోకము= ఉన్నతమైన లోకం; కాదు+ఓ?= కాకపోయిందా? 


తాత్పర్యం: ధర్మరాజా! నీవు శంకించ పనిలేదు. దేవేంద్రుడు రాక్షసులను నెత్తురుటేరులు ప్రవహించేటట్టుగా 
భయంకరంగా నరికి సంహరించాడు. ఆ రాక్షసులు ఇంద్రుడికి సోదరులే కదా! మునులు ఆ శూరుడిని పూజిస్తూనే 
ఉన్నారు కదా! ఆ ఘనుడిని ఉద్దేశించి యాగాలు చేస్తున్నారు కదా! అతడు స్వర్గాన్ని పరిపాలించటం లేదా? ఆ 
స్వర్గం పై లోకమే కదా! 


నిశేషం: సోదరులను చంపిన ఇం(ద్రుడు పూజించబడుతూ, అతడికై యజ్ఞాలు చెయ్యబడుతూ, భూలోకాని కన్న ఉన్నతలోకాన్ని 
పాలిస్తున్నాడు అనే పోలిక బంధువధ పాపం అనే భావం పోగొట్టటానికి చెప్పటం జరిగింది. 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. నీవున్‌ ధర్మవిరోధులైన జనతా నింద్యాత్ములం బుణ్యమా 

ర్లావష్టంభము దేజరిల్ల నృపవంశాచార మొప్పార దో 

డై వీరానుజు లుల్లసిల్లంగ మహోగ్రాజిం దెగం జూచి తా 

దేవాధీశు(డ పోలె శిష్టపరిషత్సేవ్యుండ వై తా పనిన్‌. 288 
ప్రతిపదార్థం: నీవున్‌= నీవు కూడా; ధర్మవిరోధులు+ఐన= ధర్మమార్గానికి వ్యతిరేకులైన; జనతా= ప్రజలచేత; నింద్య+ఆత్ములన్‌= 
నిందింపదగిన స్వభావం కలవారిని; పుణ్యమార్గ+ అవష్టంభము= ధర్మమార్గం యొక్క ఊత; తేజరిల్లన్‌= ప్రకాశించగా, ఒప్పుగా; 
నృపవంశ+ఆచారము= రాజవంశమువారికి అలవాటైన (ప్రవర్తన; ఒప్పారన్‌= తగి ఉండగా; తోడు+ఐ= అందగించగా; 
వీర+అనుజులు= పరాక్రమవంతులైన తమ్ములు; ఉల్లసిల్లంగన్‌= సంతోషించగా; మహా+ఉ(గ్ర+ఆజిన్‌= గొప్ప, భయంకరమైన 
రణంలో; తెగన్‌+చూచితి= చనిపోయేటట్టు చేశావు; ఆ దేవ+అధీశుండు+అ= ఆ దేవేంద్రుడి; పోలెన్‌= వలె; ఆపనిన్‌= శత్రుసంహార 
కార్యం వలన; శిష్ట= సజ్జనుల; పరిషత్‌= సముదాయంచేత; సంసేవ్యుండవు+ఐతి(వి)= బాగా సేవించదగినవాడ వయ్యావు. 
తాత్పర్యం: ధర్మరాజా! నీవు కూడా అధర్మవర్తనులను, ప్రజలచేత నిందించదగిన గుణం కలవారిని వీరులైన 
తమ్ముల సహకారంతో భయంకరమైన యుద్దంలో ధర్మమార్గాన్ని ఊతగా (గ్రహించి రాజధర్మానికి తగినట్టు 
సంహరించావు. ఈ పనివలననే దేవేంద్రుడివలె నీవు కూడా సజ్జనుల సముదాయంచేత సేవించ తగిన 
వాడివయ్యావు. 


ఆ. వలయునేని యధిప! వాసవుచాడ్నున(। గ్రతుపరుండ వగుము; రాజధర్మ 
కలితమైన పుడమి. గైకొమ్ము; తొలిదొలి । యశ్వమేధయాగ మాచరింపు.' 289 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వలయున్‌+ఏని= కావాలంటే; వాసవు= ఇంద్రుడి; చాడ్సునన్‌= వలె; [క్రతుపరుండవు= యజ్ఞాలు 
చేయటంలో నిమగ్నుడవు; అగుము= కమ్ము; రాజధర్మ కలితము+ఐన= రాజధర్మంతో కూడుకొన్న; పుడమిన్‌= భూమిని; కైకొమ్ము= 
గ్రహించుము; తొలితొలి= మున్ముందు; అశ్వమేధయాగము; ఆచరింపు(ము)= చేయుము. 

తాత్పర్యం: ధర్మరాజా! నీ కిష్టమయితే ఇంద్రుడివలె యజ్ఞాలు చేయటంలో ఆసక్తిని చూపించుము. క్షత్రియోచిత 
ధర్మంగా రాజ్యాన్ని స్వీకరించుము. ముందుగా అశ్వమేధయాగం చేయుము”. 


వ. అనిన విని యంకిలి దేజిన డెందంబుతో ధర్మనందనుం డెట్టి కర్మంబులు పాపంబు; లేపాపంబున కెద్ది 
ప్రాయశ్చిత్తంబు? మునీంద్రా! యెలింగింపవే యనుటయు, నతనికి నమ్మహాత్తుం డి ట్లనియె. 290 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; అంకిలి= కలత; తేరిన= తీరిన; డెందంబుతోన్‌= హృదయంతో; ధర్మనందనుండు= 
ధర్మరాజు; ముని+ఇంద్రా!= మునులలో ఉత్తముడవైన వ్యాసమహర్షి; ఎట్టి కర్మంబులు= ఎటువంటి పనులు; పాపంబులు= చెడ్డవి; 
ఏపాపంబునకున్‌= ఏ చెడ్డపనికి; ఎద్ది= ఏది; ప్రాయశ్చిత్తంబు= పాపపరిహార (ప్రక్రియ; ఎజింగింపుము+ఏ!= తెలియపరచుమా!; 
అనుటయున్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తాత్పర్యం: వ్యాసుడు చెప్పిన మాటలతో కలత తీరిన హృదయంతో ధర్మరాజు వ్యాసుడి నీ విధంగా అడిగాడు. 
'మునీం(ద్రా! ఏ పనులు పాపం? ఏ పాపానికి పరిహారం ఏమిటి? తెలియపరచవలసింది'? అని. దానికి వ్యాసుడీ 
విధంగా జవాబు చెప్పాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 119 


కృష్ణద్రైపాయను(డు ధర్మజునకు ధర్మాధర్మంబు లెటింగించుట (సం. 12-35-1) 


ఆ. _*“ఆగమోక్త కర్మ మాచరింపమియు, ని । షిద్దమైన దాని జేయుటయును, 
బ్రాజ్ఞజనులు ధరణిపాలవరేణ్య! చె । ప్పుదురు పాపములుగ బోధ్యతతికి. 291 


ప్రతిపదార్థం: ధరణిపాలవరేణ్య!= రాజులలో (శ్రేష్టుడా! ధర్మరాజా!; ఆగమ= వేదాలు; ఉక్త= చెప్పిన; కర్మము= పని; 
ఆచరింపమియున్‌= చేయకపోవటమూ; నిషిద్దము+ఐన దానిన్‌= చేయవద్దని చెప్పినదానిని; చేయుటయునున్‌= చేయటమూ; 
పాపములుగన్‌= పాపాలుగా; ప్రాజ్ఞ జనులు= బాగా తెలిసినవారు; బోధ్యతతికిన్‌= శిష్యగణాలకు; చెప్పుదురు= చెప్పుతారు. 

తాత్సర్యం: “ధర్మరాజా! వేదవిహితమైన కర్మలు చేయకపోవటం, కూడనివి చేయటం పాపాలు అని తెలిసినవారు 
శిష్యగణాలకు చెప్పుతారు. 

వ. ఇది కల్మష సామాన్య నిర్దేశంబు; విశేషంబు వినుము. 292 


ప్రతిపదార్థం: ఇది= ఈ మాట; కల్మష= పాపముల గూర్చి; సామాన్య= సాధారణమైన; నిర్ణేశము= చెప్పటం (చెప్పినమాట); 
విశేషంబు= మజింత (పాపంలోని తేడాలు); వినుము= ఆకర్లించుము. 


తాత్పర్యం: ఈ మాట పాపం గురించి మామూలుగా చెప్పేది. అందులోని తేడాలు కూడా వినుము. 


సీ. ఆదిత్యు నుదయాస్తమయ కాలముల నిద్ర; బొందుటయును, బాత్రభూతు. డింటి 
కరుగుదెంచిన€ బూజ యాచరింపమియును, | బరదారగమనంబు, గురుల కదురు 
సేతయు, గ్రామంబు సెటుచుటయును, వేద । విక్రయంబును, రసవిక్రయంబు, 
భృత్యు( బ్రోవమియు, నసత్యోపచారంబు, | గహనదాహము, నన్యకర్మకృతియు(, 
తే. దనదుకర్మంబు విడుచుటయును, వృథాప । శు ప్రహరణంబు, మేదినీసురుల కలిమి 
గొనుటయును, శరణార్థి జేకొనమి, విప్ర | వధయు. బాపంబు లందురు బుధజనములు. 293 


ప్రతిపదార్థం: ఆదిత్యున్‌= సూర్యుడి; ఉదయ+అస్తమయ కాలములన్‌= ఉదయించే, అస్తమించే సమయాలలో; 
నిద్రన్‌+పొందుటయును= నిద్రించటమూ; పాత్ర భూతుండు= యోగ్యుడు; ఇంటికిన్‌= గృహానికి; అరుగుదెంచినన్‌= రాగా; 
పూజ+ఆచరింపమియును= పూజించకపోవటమూ; పరదారగమనంబు= ఇతరుల భార్యల పొందూ; గురులకున్‌= పెద్దలకు; 
ఎదురు+చేతయున్‌= వ్యతిరేకంగా ఆచరించటం; (గ్రామంబు= జనపదం; చెణుచుట= పాడుపెట్టటం; వేద విక్రయంబును= 
వేదమును (చదువును) అమ్ముకొనటం; రసవి[క్రయంబున్‌= ఉప్పు,బెల్లం (మొదలగువాటిని) అమ్మటం; భృత్యున్‌= సేవకుడిని; 
ప్రోవమియున్‌= రక్షించకుండా ఉండటం; అసత్య+ఉపచారంబు= కపటమైన సేవ లేదా అబద్దమును సేవించటం; గహనదాహమున్‌= 
అడవులను తగులబెట్టటం; అన్య కర్మ కృతియున్‌= ఇతరుల పనిని చేయటం; తనదుకర్మంబు= తనదైనపనిని; విడుచుటయును= 
వదలిపెట్టటం; వృథా= అనవసరంగా; పశుప్రహరణంబు= జంతువులను కొట్టటం; మేదినీ సురుల= బ్రాహ్మణుల; కలిమిన్‌= 
సంపదను; కొనుటయును= తీసికొనటం; శరణ+అర్థిన్‌= శరణు కోరినవాడిని; చేకొనమి= రక్షించకపోవటం; విప్రవధయున్‌= 
(బ్రాహ్మణుడిని చంపటం; (అనేవి) బుధజనులు= పండితులు; పాపంబులు= దుష్కృతాలు; అందురు= అంటారు. 


తాత్సర్యం: సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోవటం, అర్హుడైనవాడు ఇంటికి వచ్చినప్పుడు 
సేవించకపోవటం, పరుల భార్యలను పొందటం, పెద్దలు చెప్పినదానికి వ్యతిరేకంగా ఆచరించటం, ఊరును 
నాశనంచేయటం, వేదాలను (చదువును) అమ్ముకొనటం, ఉప్పు,బెల్లం మొదలగువాటిని అమ్ముకొనటం, 
సేవకులను కాపాడకపోవటం, 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


కపటపు సేవ, అడవులను తగులపెట్టటం, తనదికానిపని చెయ్యటం, తనపని చేయకపోవటం, అనవసరంగా 
జంతువులను కొట్టటం (హింసించటం), బ్రాహ్మణుల సంపదలను తీసికొనటం, శరణుకోరిన వారిని ఆదరించకపోవటం 
పాపకార్యాలని పండితులు చెప్పుతారు. 


వ. పాపంబులుంబోలె నుండియు దూష్యంబులు గాని వానిం జెప్పెద నాకర్ణింపుము. 294 


ప్రతిపదార్థం: పాపంబులున్‌= పాపకార్యాలు; పోలెన్‌= వలె; ఉండియున్‌= ఉండికూడా; దూష్యంబులు= నిందించ దగినవి; 
కాని వానిన్‌= కాని విషయాలను; చెప్పెదన్‌= చెపుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: పాపకార్యాలవలె కనపడుతున్నా నిందించ తగినవి కానివాటిని చెప్పుతాను వినుము. 


క. దురమునఈ గైదువు( గొని తను€ । బొరిగొన నేతెంచునట్టి పురుషుని వేదాం 
త రహస్యవేది నయినను । బొరిగొనినను గిల్టిషంబు వొందదు వత్సా! 295 


ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; దురమునన్‌= యుద్దంలో; కైదువున్‌= ఆయుధాన్ని; కొని= పట్టి; తనున్‌= తనను; 
పొరిగొనన్‌= చంపటానికి; ఏతెంచు+అట్టి= వచ్చేటటువంటి; పురుషునిన్‌= మానవుడిని; వేదాంత= ఉపనిషత్తులలోని; 
రహస్య= అంతరార్జాన్ని; వేదిన్‌= ఎరిగినవాడిని; అయినను= అయినాసరే; పొరిగొనిననున్‌= చంపినా; కిల్చిషంబు= పాపం; 
పొందదు= రాదు. 

తాత్సర్యం: నాయనా! ధర్మరాజా! యుద్దంలో చేత ఆయుధం పట్టి తనను సంహరించటానికి వస్తున్నవాడు 
ఉపనిషత్తుల పరమార్ధం తెలిసిన పండితుడయినా సరే, చంపితే పాపం రాదు. 


క ధరణీసురవిత్తము నప । హరింప(గా౯ గని వధించు నతడు దురితముం 
బొరయం డొక యించుకయు నని । నరేంద్ర! చెప్పుదురు ధర్మనానార్ధవిదుల్‌. 296 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ధర్మరాజా!; ధరణీసుర= బ్రాహ్మణుల; విత్తములన్‌= ధనాన్ని; అపహరింపంగాన్‌= దొంగిలించగా; 
కని= చూచి; వధించు= చంపే; అత(డు= వాడు; ఒక+ఇంచుకయున్‌= కొద్దిగా కూడా; దురితమున్‌= పాపాన్ని; పారయండు= 
పొందడు; అని= అంటూ; ధర్మ= ధర్మమార్గం యొక్క; నానా= అనేకమైన; అర్థవిదుల్‌ తత్త్వం తెలిసినవారు; చెప్పుదురు= 
చెప్పుతారు. 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రాహ్మణుల ధనాన్ని దొంగిలిస్తుండగా చూచిన దొంగను చంపినవాడికి పాపం కొద్దిగా 
కూడా రాదని ధర్మమార్గం యొక్క పద్దతులు బాగా తెలిసినవారు చెప్పుతారు. 
nN ఠా 


క జీవిత సంశయవేళను । భూవర! యొం డన్నపానములు దొరకమి€ గల్‌ 
ద్రావినం గల్లగు టెటుంగక । త్రావిన నద్దురితమధిక ధర్మమునఈ జెడున్‌. 297 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! జీవిత సంశయవేళను= (బ్రదకటం అనుమానాస్పదంగా ఉన్న సమయంలో; ఒండు= వేరు; 
అన్నపానములు= తినేవి, త్రాగేవి; దొరకమిన్‌= లభించకపోవటంతో; కల్‌= కల్లు; (త్రావినన్‌= (త్రాగినా; కల్లు+అగుట= కల్లు అని; 
ఎణుంగక= తెలియక; (త్రావినన్‌= (త్రాగిన; ఆ+దురితము= ఆ పాపం; అధిక= ఎక్కువ; ధర్మమునన్‌= పుణ్యం చేయటంవలన; 
చెడున్‌= నశిస్తుంది. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 121 


తాత్పర్యం: ధర్మరాజా! ప్రాణం నిలవదనే పరిస్థితులలో తినటానికి, త్రాగటానికి వేరే ఏమీ దొరకనప్పుడు (ప్రాణం 
నిలపటం కొరకు) కల్లు (త్రాగిన పాపం, (త్రాగినది కల్లు అని తెలియక త్రాగిన ఆ పాపం అధికమైన పుణ్యకార్యాలు 
చేయటంతో నశిస్తుంది. 


క. గురుసంరక్షణమునకును | బరమాపదయైన యెడను బ్రాహ్మణధనముల్‌ 
విరహితములుగా. బెఅచో(। జొరంగానగు మ్రుచ్చిమికి వసుమతీనాథా! 298 


ప్రతిపదార్థం: వసుమతీనాథా!= ధరణీపతీ! ధర్మరాజా!; గురుసంరక్షణమునకును= గురువును, పెద్దలను రక్షించటానికి; పరమ= 
గొప్ప; ఆపద= కష్టం; ఐన+ఎడన్‌= కలిగినప్పుడు; బ్రాహ్మణ ధనముల్‌= విప్రుల సొత్తులు; విరహితములు+కాన్‌= విడువబడినవై; 
పెజచోన్‌= పరాయిచోటికి; చొరగాన్‌+అగు= పోయే; (ముచ్చిమికిన్‌= దొంగతనానికి. 

తాత్పర్యం: ధర్మరాజా! గురువులను, పెద్దలను రక్షించటానికి, పెద్ద ఆపద కలిగినప్పుడు, (బ్రాహ్మణుల ధనాలు 
వారినుండి అపహరించబడిన సమయంలోనూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే ప్రాణహాని దప్పించుచోం బరిణయంబు । నందు గురుజన కార్యార్థమయ్యు నంగ 

నా జనముతోడి సంభాషణమున సర్వ । ధనము. జెడియెడు నెడ బొంక( జను నృపాల! 299 
ప్రతిపదార్థం: నృపాల!= రాజా!; ప్రాణహానిన్‌= ప్రాణనష్టాన్ని; తప్పించుచోన్‌= తప్పించే సమయంలో; పరిణయంబున్‌+అందున్‌= 
వివాహంలో; గురుజన= పెద్దల; కార్య+అర్థము+అయ్యున్‌= ప్రయోజనంకొరకు; అంగనాజనము= స్త్రీల; తోడి= తోటి; 
సంభాషణమునన్‌= మాట్లాడటంలో; సర్వధనమున్‌= సంపద అంతా; చెడియెడు+ఎడన్‌= నశించే సమయంలో; బొంకన్‌+చనున్‌= 
అబద్దం చెప్పవచ్చును. 
తాత్సర్యం: ధర్మరాజా! ప్రాణనష్టాన్ని తప్పించటానికి, వివాహంలో పెద్దల పనికొరకు, (స్తీలతోడి మాటలలో, సంపద 
అంతా కోల్పోయే సమయంలో అసత్యం చెప్పవచ్చును. 
క, కలలోన( జరమధాతు । స్థలనము గలిగినను బ్రహ్మచర్యము సెడ దు 

జ్వలవహ్ని నేయి వేల్టిన(। దొల(గుం గిల్టిషము దురితదూరచరిత్రా! 300 
ప్రతిపదార్థం: దురిత= పాపాలకు; దూర= దూరమైన; చరిత్రా!= నడవడిక కలిగిన ధర్మరాజా!; కలలోనన్‌= స్వప్నంలో; 
చరమధాతు స్థలనము= వీర్యస్థలనం; కలిగినను= జరిగినట్టెతే; బ్రహ్మచర్యము= (బ్రహ్మచర్యదీక్ష;చెడదు= పాడవదు, చెడిపోదు; 
ఉజ్జల= బాగామండే; వహ్నిన్‌= అగ్నిలో; నేయి= ఘృతమును; వేల్చినన్‌= హోమం చేస్తే; కిల్చిషము= పాపం; తొల(గున్‌= 
పోతుంది. 
తాత్పర్యం: పాపరహితమైన నడవడిక కల ధర్మరాజా! కలలో వీర్యస్థలనం జరిగితే బ్రహ్మచర్యదీక్ష చెడదు. బాగా 
మండుతున్న అగ్నిలో నేతితో హోమం చేస్తే ఆ పాపం పోతుంది. 


ఆ. అన్న పతితు(డైన నటుగాక సన్వాసి । యయ్యెనేని తమ్ము. డాతం డుండ 
దార సంగ్రహంబు( దాం జేసి పాపంబు(। బొరయ( డండ్రు బుధులు కురువరేణ్య! 301 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశోత్తముడవైన ఓ ధర్మరాజా!; అన్న= జ్యేష్టసోదరుడు; పతితుండు+ఐనన్‌= అధర్మవర్తనుడైనా; 
అటు+కాక= ఆ విధం గాకపోయినా; సన్నాసి+ అయ్యెన్‌+ఏని= సన్న్యాసం పుచ్చుకొని సంసారం వదలినా; ఆతండు+ఉండన్‌= 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


అన్న జీవించి ఉండగానే; తమ్ము(డు; దారసం[గ్రహంబు= అతడి భార్యను స్వీకరించటం; తాన్‌+చేసి= తనే చేసి; పాపంబున్‌= 
దురితం; పొరయండు= పొందడు; అం(డ్రు= అంటారు; బుధులు= పండితులు. 

తాత్సర్యం: ధర్మరాజా! అన్న అధర్మవర్తనుడైనా, సన్యాసం స్వీకరించినా అతడి భార్యను, అతడు ఉండగానే 
తమ్ముడు స్వీకరిస్తే పాపం కాదు అని పండితులు అంటారు. 


తే. అడవి గోవులకై కాల్చు టధ్వరమునం। బశువుం జంపుట, దాన మపాత్రభూతు( 
డగు టెబుంగక యిచ్చుట, దగనిబంటుC। బ్రోవకుండుట గీడులు గావు వత్స! 302 


ప్రతిపదార్థం: వత్స!= కుమారా! ధర్మజా!; అడవి= వనాన్ని; గోవులకున్‌+ఐ= ఆవులకొరకు; కాల్చుట= తగులబెట్టటం; 
అధ్వరమునన్‌= యజ్ఞంలో; పశువున్‌= జంతువును; చంపుట= చంపటం; అపాత్రభూతుండు= యోగ్యతలేనివాడు; అగుట= అవటం; 
ఎణుంగక= తెలియక; ఇచ్చుట= ఇవ్వటం; తగని= అనర్హుడైన; బంటున్‌= సేవకుడిని; ప్రోవక= కాపాడక; ఉండుట= ఉండటం; 
కీడులు= చెడుపనులు, పాపాలు; కావు= అవవు. 

తాత్పర్యం: కుమారా! ధర్మజా! గోవులకొరకు వనాన్ని తగులబెట్టటం, యజ్ఞంలో జంతువును చంపటం, 
అయోగ్యుడని తెలియక దానం ఇవ్వటం, అనర్హుడైన సేవకుడిని రక్షించకుండా వదలటం పాపాలు కావు. 


వ. తపంబుల దానంబుల మటియునుం దగిన పుణ్యకర్మంబులనుం బాపంబులు పరిక్షీణంబు లగు నను నిది 
సామాన్య వచనంబు; ప్రాయశ్చిత్త విశేషంబు లెటింగించెద. 303 


ప్రతిపదార్థం: తపంబులన్‌= తపస్సులచేత; దానంబులన్‌= దానములు చేయటంచేత; మజియునున్‌= ఇంకా; తగిన= 
యుక్తమైన; పుణ్యకర్మంబులనున్‌= సత్కార్యాచరణాలవలన; పాపంబులు= దురితాలు; పరిక్షీణంబులు= బాగా కృశించినవి; 
అగును= అవుతాయి; అను+ఇది= అనే ఈ మాట; ప్రాయళ్ళిత్త= పాపపరిహార; విశేషంబులు= భేదాలు; ఎజీంగించెదన్‌= 
తెలియచెప్పుతాను. 


తాత్సర్యం: తపస్సు, దానం, ఇంకా ఇతర సత్కర్మాచరణం వలన పాపాలు బాగా తగ్గుతాయి అనేది మామూలు 
మాట. ఇంక పాపపరిహార (ప్రక్రియలలోని భేదాలు చెప్పుతాను. 


వ్యాసు(డు ధర్మజునకు. బ్రాయశ్ళిత్త విశేషంబు లెటింగించుట (సం. 12-36-1) 


ర్ల 


వినుము! కర్మము దెల్పుచును గపాలంబున । నెత్తిన బైక్షాన్న మేకకాల 
మశనంబు గొనుచు ఖట్వాంగ చిహ్నము బ్రహ్మ । చర్యంబునై యధశ్మయన మాచ 
రించుచు నిట్లు పండ్రెండు వర్షంబులు । వ్రతవృత్తి నడపంగ బ్రహ్మహత్య 


కిల్టిషంబు దొఅంగు గృభ్రముల్‌ నడపిన । నాటు వత్సరముల నడంగు మూండు 


తే హాయనంబులు నడప( జాంద్రాయణముల. । బోవు నిష్టానిరతి మాస భోజియైన 
నబ్బమునంబాయు; నటుగాక యశ్వమేధ | యాజి యగునేని వలదు భిక్షాదు లధిప! 304 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వినుము; కర్మమున్‌= చేసిన పనిని; తెల్పుచును= ప్రకటించుకొంటూ; కపాలంబునన్‌= పుర్రెలో; 
ఎత్తిన భిక్షాన్నము= తిరిపె మెత్తి తెచ్చిన ఆహారం; ఏకకాలంబు= ఒక్కమారు; అశనంబున్‌= ఆహారాన్ని; కొనుచున్‌= తింటూ; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 123 


ఖట్వాంగచిహ్నము= మంచపుకోడు ఆకారంలో ఉన్న ఆయుధం గుర్తుగా; బ్రహ్మచర్యంబును+ఐ= బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తూ; 
అధశ్మయనము= నేలమీద పడుకొనటం; ఆచరించుచున్‌= చేస్తూ; ఇట్టు= ఈ విధంగా; పండ్రెండు వర్షంబులు= పన్నెండు 
సంవత్సరాలు; (వ్రతవృత్తిన్‌= నియమబద్దమైన జీవితం; నడపంగన్‌= గడపగా; (బ్రహ్మహత్య కిల్చిషంబు= (బ్రహ్మహత్యాపాపం 
((బ్రాహ్మణవధ చేసిన పాపం); తొజుంగున్‌= పోతుంది; కృ్ణచ్చముల్‌= సాంతపనాది(వ్రతాలు; నడపినన్‌= ఆచరించితే; ఆయు 
వత్సరములన్‌= ఆరేళ్ళలో; అడంగును= నశిస్తుంది; మూడు హాయనంబులు= మూడు సంవత్సరాలు; నడపన్‌= ఆచరించగా; 
చాంద్రాయణములన్‌= చాంద్రాయణ వ్రతాలవలన; పోవును= పోతుంది; నిష్టానిరతిన్‌= నియమాలయందు ఆసక్తితో; మాసభోజి+ఐనన్‌= 
భుజిస్తే; అబ్బమునన్‌= సంవత్సరంలో; పాయున్‌= పోతుంది; అటు+కాక= ఆ విధంగా కాకపోతే; అశ్వమేధయాజి= అశ్వమేధ 
యజ్ఞం చేసినవాడు; అగున్‌+ఏని= అయినట్టయితే; భిక్షా+ఆదులు= భిక్షాన్నం తినటం మొదలైనవి; వలదు= అక్కరలేదు. 


తాత్సర్యం: ధర్మరాజా! వినుము; (బ్రహ్మహత్యాదోషం పోవటానికి ప్రాయళ్ళిత్తా లివి. తను చేసిన పని అందరికీ 
చెప్పుతూ, పుర్రెలో భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తింటూ, ఖట్వాంగాన్ని గుర్తుగా 
(గ్రహించి, బ్రహ్మచర్య ఆ(శ్రమధర్మాన్ని పాటిస్తూ నేలమీద పడుకొంటూ పన్నెండు సంవత్సరాలు నియమబద్ద జీవితం 
గడపాలి. లేదా సాంతపనాది (వ్రతాలు ఆరు సంవత్సరాలు ఆచరించాలి. లేకుంటే మూడు సంవత్సరాలు 
చాంద్రాయణ వ్రతం చేయాలి. అదీ కాకుంటే నిష్టగా మాసభోజి అయి ఒక్క ఏడాది ఉండాలి. అశ్వమేధయాగం 
చేస్తే మిగిలిన వేవీ చేయనక్కరలేదు. 


విశేషం: 1. కృచ్చ్రము: మూడు రోజులు పగలు భోజనం చేసి, మూడురోజులు రాత్రిభోజనం చేసి, మూడురోజులు అడగకుండా లభించింది 
తిని, మూడు రోజులు అస లేమీ తినకుండా నిట్రుపవాసం ఉండే వ్రతం. పంచగవ్యము, కుశోదకం మాత్రమే స్వీకరించి, ఒకరాత్రి 
ఉపవసించే వ్రతాన్ని కృచ్చము అంటారు. పంచగవ్యం అంటే గోవుకు సంబంధించిన 5 పదార్థాలు. 1. నేయి, 2. పాలు, 3. పెరుగు, 
4. మూత్రం, 5. పేడ. గోమూత్రాన్ని మట్టిమూకుడులో ఇగిర్చి మిగిలినది లవణరూపంలో స్వీకరిస్తారు. ఆవుపేడను పుటంపెట్టి, నీటిలో 
బాగా కడిగి, ఆపై దానిపై తేర్చిన నీటిరూపంలో స్వీకరిస్తారు. ఇది ఒక్కనాటి నియమం. దీనిని ఆరు సంవత్సరాలు పాటించాలి. 

2. చాంద్రాయణము: పూర్ణిమనాడు పూర్తిగా ఆహారం తీసికొని, కృష్ణపక్షంలో రోజుకొక్క ముద్దచొప్పున తగ్గిస్తూ, 
అమవాస్యనాడు పూర్తిగా ఉపవసించి, మరునాటి నుండి శుక్లపక్షంలో రోజు కొక్క ముద్ద చొప్పున హెచ్చిస్తూ పూర్ణిమనాటికి పూర్తిగా 
ఆహారం తీసికొనటం అనే (వ్రతం. 

3. మాస భోజి: రోజుకొక్క మాస ప్రమాణం మాత్రమే ఆహారం తీసికొనటం. రెండున్నర చిన్నాల ఎత్తు బరువును మాసం 
అంటారు. ఇది బంగారాన్ని తూచే బరువు. అంటే అంత తక్కువ ఆహారం. 


ఈ (వ్రతాలన్నింటిలోనూ ఆహారనియమం, శరీరశోషణం ముఖ్యాంశాలు. శరీరంతో చేసిన పాపానికి శరీరశోషణం అవసరం 


కదా! 


క. అవనీశ! యశ్వమేధము | నవబృథమున నీర గ్రుంకి యన్యు(డు శుద్ధుం 
డవుం బాపు డైన( దత్క। ర్త విశేషము లోక పూజితం బగు టరుదే! 305 


ప్రతిపదార్థం: అవనీ+-ఈశ!= ఓ రాజా! అశ్చమేధము-అవభృథమునన్‌= అశ్చ్వమేధయాగంలోని దీక్షాంతమున చేసే స్నానంలో; 
నీరన్‌= నీటిలో; క్రుంకి= మునిగి; అన్యుండు= ఇతరుడు; పాపుండు+ఐనన్‌= పాపం చేసినవాడైనా; శుద్దుండు+అవున్‌= 
పవిత్రుడౌతాడు; తద్‌+కర్త= అశ్వమేధం చేసినవాడు; విశేషము= అధికంగా; లోకపూజితంబు= లోకంలోని అందరిచేత; పూజితంబు= 
పూజించబడటం; అరుదు+ఏ?= వింతయా? (వింతకాదు) 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! అశృమేధయాగంలోని దీక్షాంత స్నానపునీటిలో మునిగిన ఇతరు డెవరైనా, ఎంతటిపాపి 
అయినా పవి(త్రుడౌతాడు. అటువంటిది ఆ అశ్వమేధయాగం చేసినవాడు లోకపూజితు డవటంలో ఆశ్చర్యం లేదు 
కదా! 


సం॥ 35-10 


తే, పుష్టగోలక్ష యొండె. గాంభోజవాజి | శతక మొండెను భూసురతతికి నొసంగం 
బాయు (బ్రాహ్మణార్థాహవ ప్రాణహాని | మైన నొండెను జెడు (బహ్మహత్యకీడు. 306 


ప్రతిపదార్థం: పుష్ట= బలిసిన; గోలక్ష= లక్షగోవులు; ఒండెన్‌= కాని; కాంభోజవాబి= కాంభోజదేశంలోని (శ్రేష్టమైన గుర్రాలు; శతకము= 
వంద; ఒండెను= కాని; భూసురతతికిన్‌= బ్రాహ్మణుల సముదాయమునకు; ఒస(గన్‌= దానం చేయగా; (బ్రాహ్మణ+అర్థ= 
బ్రాహ్మణుల కొరకు చేసిన; ఆహవ= యుద్దమందు; ప్రాణ, హాని, ఐనన్‌= ప్రాణములను పోగొట్టుకున్నా; బ్రహ్మహత్యకీడు= 
(బ్రహ్మహత్యా పాతకం; పాయున్‌= పోతుంది; ఒండెను= అయినా; చెడున్‌= పోతుంది. 


తాత్సర్యం: బ్రాహ్మణులకు పుష్టిగా ఉన్న లక్ష గోవులను, కాంభోజదేశానికి చెందిన వంద గుర్రాలను దానం 
చేసినా, బ్రాహ్మణులకోసం చేసిన యుద్దంలో ప్రాణాలు పోగొట్టుకున్నా (బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుంది. 


సీ, _ కల్లుద్రావిన పాతకం బది యగ్నివ । రృముగాంగ6 గాంచి పానంబు సేయం 
గనుమూసి యుటుకంగ ననలంబు౯ జొర మహా । ప్రస్థాన మాచరింపంగ6 బాయు 
నట్లును గాక బృహస్పతి సవనమ । నతు వొనరించిన నతివిశిష్ట 
భూమిదానమునను బోవు నక్కీడ్లురు । తల్పగుం డనలప్రతప్త మైన 


ఆ. యాయసాంగనాంగ మాలింగనము సేసి । యైన గోసి కరమునందు మేహ 
నము ధరించి యంబరము జూచు చరిగియే । నియును జచ్చి యఘము నిస్తరించు. 307 


ప్రతిపదార్థం: కల్లున్‌+(త్రావిన= మద్యం సేవించిన; పాతకంబు= మహాపాపం; అది= ఆ మద్యం; అగ్నివర్లము+కా(గన్‌= మంటవలె ఎర్రని 
రంగు వచ్చేదాకా; కాంచి= మరిగించి; పానంబు+చేయన్‌= తాగగా; కనుమూసి= కళ్ళు మూసికొని; అనలంబున్‌= అగ్నిలో; చొరన్‌= ప్రవేశించగా; 
ఉయుకంగన్‌= దుముకగా; మహాప్రస్థానము= తిరిగిరాని ప్రయాణం (శరీరం పడిపోయేదాకా అవిశ్రాంతంగా ఉత్తరాభిముఖుడై వెళ్ళి శరీరత్యాగం 
చేయటం); ఆచరింపంగన్‌= చేయగా; పాయున్‌= పోతుంది; అట్టును+కాక= అట్లా కాకపోతే; బృహస్పతి సవనము= బృహస్పతి యజ్ఞం; 
అన్‌+క్రతువు= అనే యజ్ఞం; ఒనరించినన్‌= చేసినా; అతివిశిష్ట= చాలా ఎక్కువైన; భూమిదానంబునను= భూమిని దానం చేయటం వలనా; 
ఆ+కీడు= కల్లు త్రావిన పాపం; పోవున్‌= పోతుంది; గురుతల్పగుండు= గురుదారగమనం చేసినవాడు; అనల= అగ్నిలో ; ప్రతప్తము+ఐన= 
బాగా కాలిన; ఆయస= ఇనుప; అంగనా= స్త్రీ అంగము= దేహం; ఆలింగనము+చేసి= కౌగిలించుకొని; ఐనన్‌= అయినా; మేహనము= 
మేఢ్రమును; కోసి= నరికి; కరమునందున్‌= చేతిలో; ధరించి= పట్టుకొని; అంబరమున్‌= ఆకాశాన్ని; చూచుచున్‌= చూస్తూ; అరిగి= వెళ్ళి; 
చచ్చి= మరణించి; ఏనియును= అయినా; అఘమున్‌= పాపాన్ని; నిస్తరించున్‌= పోగొట్టుకొంటాడు. 

తాత్సర్యం: కల్లు సేవిస్తే వచ్చే పాతకం ఆ మద్యాన్ని ఎర్రగా కాచి తాగినా, కళ్ళు మూసికొని నిప్పులలో దూకినా, 
మహాప్రస్థానం చేసినా, బృహస్పతి సవనం అనే యజ్ఞం చేసినా, చాలా అధికమైన భూదానం చేసినా పోతుంది. గురుపల్నిని 
పొందినవాడు ఆ పాపం పోవటానికి బాగా కాల్చిన ఇనుపప్రీమూర్తిని కౌగిలించుకొనాలి. లేదా తన మేఢ్రాన్ని (ఆ 
పాపం చేయటానికి మూలం అదే కనుక) కోసి చేతిలో పట్టుకొని ఆకాశం వంక చూస్తూ పోయి మరణించాలి. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 125 


క గురుతల్పగుండు రణమున । గురునకునై చచ్చియేని కురువర ధరణీ 
సురులకు సర్వధనము భ । క్తి రతి నొసంగియేని పాతకిత్వము. దొజంగున్‌. 308 


ప్రతిపదార్థం: కురువర!= కురువంశరాజులలో (శ్రేష్టుడా! ధర్మరాజా! గురుతల్పగతుండు= గురుపల్నితో వ్యభిచరించినవాడు; 
రణమునన్‌= యుద్దంలో; గురునకున్‌+ఐ= గురువు కొరకు; చచ్చి+ఏని= చనిపోయి కాని; ధరణీసురులకున్‌= విప్రులకు; 
సర్వధనము= సంపదనంతా; భక్తిరతిన్‌= భక్తితో, ఇష్టంతో; ఒసంగి+ఏని= దానం చేసికాని; పాతకిత్వమున్‌= పాపభావాన్ని; 
తొజంగున్‌= పోగొట్టుకొంటాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! గురుపత్నీగమనం చేసినవాడు యుద్దంలో ఆ గురువుకొరకు ప్రాణా లర్సించినా, తన 
ధనాన్నంతా విప్రులకు దానం చేసినా ఆ పాపం పోతుంది. 
క. ధరణీసురుస్వర్ణము నప । హరించినత( డంత కనక మట్టిద వినయో 

త్తరుందై మగుడంగ నిచ్చినం। బరిహృత మగు. గల్మషంబు పొరవముఖ్యా! 309 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశ శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; ధరణీసురు= వి(ఫ్రుడి; స్వర్లమున్‌= బంగారం; అపహరించిన= 
దొంగిలించిన; అత(డు= వాడు; అంత కనకము= అంతే బంగారం; అట్టిది+ అ= అటువంటిదే; వినయ+ఉత్తరు(డు+ఐ= వినయంతో 
కూడుకొన్నవాడై; మగుడంగన్‌= మరల; ఇచ్చినన్‌= ఇవ్వగా; కల్మషంబు= పాపం; పరిహృతము= పోగొట్టబడింది; అగున్‌= అవుతుంది. 
తాత్పర్యం: పౌరవవంశోత్తముడ వైన ధర్మరాజా! బ్రాహ్మణుడి బంగారాన్ని దొంగిలించిన వాడు అంతే బంగారం, 
అటువంటిదే వినయంతో తిరిగి ఇస్తే ఆ పాపం పోతుంది. 


క. అనృ్ఫతోపచారకలనం । బున బుట్టిన పాతకంబు వోవుం దా నె 
వ్వని నపచరించె( దగ నా । తని( బ్రీతుంజేయ ధర్మతత్వప్రవణా! 310 


ప్రతిపదార్థం: ధర్మతత్తప్రవణా!= ధర్మంయొక్క స్వభావం బాగా తెలిసిన ఓ ధర్మరాజా!; అనృత= అసత్యానికి; ఉపచార= 
సేవ; కలనంబునన్‌= చేయటం వలన; పుట్టిన= జనించిన; పాతకంబు= పాపం; ఎవ్వనిన్‌= ఎవరికి; అపచరించెన్‌= అపచారం 
చేశాడో; తగన్‌= చక్కగా; ఆతనిన్‌= ఆ వ్యక్తిని; ప్రీతున్‌= సంతసించినవాడినిగా; చేయన్‌= చేసినచో; పోవున్‌= పోతుంది. 


తాత్పర్యం: ధర్మతత్తం బాగా తెలిసిన ఓ ధర్మరాజా! అబద్దాన్ని ఆడటంవలన కలిగిన పాపం, ఎవరికి అపచారం 
చేశాడో ఆ వ్యక్తిని సంతోషపెట్టితే పోతుంది. 

క గురువునకు మాజువల్కుటం ; బొరసిన కల్మషము వాసిపోవు నతనికిం 

బరితోషముగా వినయపు । వెరవున నుపహార మిచ్చి వినతుం డయినన్‌. 311 

ప్రతిపదార్థం: గురువునకున్‌= ఆచార్యుడికి; మాణుపల్కుటన్‌= ఎదురుచెప్పటం వలన; పొరసిన= కలిగిన; కల్మషము= పాపం; 
అతనికిన్‌= ఆ గురువుకు; పరితోషముగాన్‌= సంతోషం కలిగేటట్లు; వినయము+వెరవునన్‌= వినయంతో కూడిన ఉపాయంతో; 
ఉపహారము= కానుక; ఇచ్చి= ఒసగి; వినతుండు= నమస్కరించినవాడు; అయినన్‌= అయితే; పాసిపోవున్‌= తొలగిపోతుంది. 
తాత్సర్యం: గురువును ఎదిరించటంవలన కలిగిన పాపం, ఆ గురువుకు సంతోషం కలిగేటట్లు వినయంతో 
నమస్కరించి కానుక ఇస్తే తొలగిపోతుంది. 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, పరదార గమనదోషము । పరిహృతమగు నొక్కయేండు పరమ నియతుండై 
చరియించిన( గృచ్చ్రంబులు । గురుకుల జలనిధి శశాంక! గుణమణి నికరా! 312 


ప్రతిపదార్థం: కురుకుల= కురువంశమనే; జలనిధి= సముద్రానికి; శశాంక= చంద్రుడి వంటివాడా!; గుణమణి= (శ్రేష్టమైన 
రత్నాలవంటి గుణాలకు; నికరా!= (ప్రోగువంటివాడా!, ధర్మరాజా!; పర= ఇతరుల; దార= భార్యను; గమన= పొందిన; దోషము= 
పాపం; ఒక్కఏ(డు= ఒక్క సంవత్సరం; పరమ= మిక్కిలి; నియతుండు+ఐ= నియమాలు కలవాడై; కృ్చంబులు= సాంతపనాది 
వ్రతాలు; చరియించినన్‌= ఆచరించగా; పరిహృతము+అగున్‌= పరిహరించబడుతుంది. 


తాత్పర్యం: కురువంశ చంద్రమా! సద్గుణరాశీ! ధర్మరాజా! ఇతరుల భార్యలను పొందిన పాపం ఒక్క సంవత్సరం 
అధికమైన నియమంతో కృచ్చవ్రతాలను ఆచరిస్తే పోతుంది. 


విశేషం: క్రుముల వివరం 304వ పద్యంలో ఇవబడింది. 
ఎతు శ పే 


ఆ. వావి గానియట్టి వనిత బొందినపాప | మాటునెలల( బాయు నార్దవస్త్ర 
ధరణ భస్మశయన పరత. బాటించుచు । నియతి నుండెనేని నృపవరేణ్య! 313 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజోత్తమా!; వావి= వరుస; కాని+అట్టి= కానిదైన; వనితన్‌= (స్త్రీని; పొందిన= కూడిన; పాపము= 
దురితం; ఆ(ర్రవస్త్రధరణ= తడిబట్టలు ధరించటం; భస్మశయనపరతన్‌= బూడిదలో పడుకొనటం; పాటించుచున్‌= అనుసరిస్తూ 
(చేస్తూ); నియతిన్‌= నియమంతో; ఉండెన్‌+ఏని= ఉన్నట్లయితే; ఆజునెలలన్‌= ఆరునెలలలో; పాయున్‌= పోతుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! వరుసకాని (స్ర్తీని కూడిన పాపం - తడిబట్టలు కట్టుకొనటం, బూడిదలో పడుకొనటం 
అనే నియమాలను శ్రద్దగా పాటిస్తే ఆరునెలలలో పోతుంది. 


క, పరపురుష సంగమంబున(। బరిహృతయై యున్నయట్టి భామిని శుద్దిం 
బొరయు రజస్వలయై కం | చరయ(యగ భస్మమున శుద్దమైన విధమునన్‌. 314 


ప్రతిపదార్థం: పరపురుష= పరాయి పురుషుడి; సంగమంబునన్‌= పొందువలన; పరిహృత+ఐ= వదలబడినదైై; ఉన్న+అట్టి= 
ఉన్నటువంటి; భామిని= (స్తీ; అరయయగన్‌= పరికించి చూడగా; కంచు= కాంస్యం; భస్మమునన్‌= బూడిదతో; శుద్దము= మలినం 
లేనిది; ఐన విధమునను= అయ్యే పద్దతిలోనే; రజస్వల+ఐ= నెలసరి బుతువు కలిగినదై; శుద్దిన్‌= స్వచ్చతను; పొరయున్‌= 
పొందుతుంది. 


తాత్సర్యం: పరపురుషుడి పొందువలన వదలబడిన స్త్రీ బూడిదతో కంచు నిర్మలత్వాన్ని పొందిన విధంగా, 
రజోదర్శనంతో మాలిన్యం పోయి పవిత్రమౌతుంది. 


ఆ. నఅకందగని మ్రాను నఅకినం దిర్యగ్వ | ధంబు. జేసినను, నఘంబు. బాచి 
కొనునరుండు మూండు దినముల. దనచేంత | పలుకుచును సమీరభక్షు. డయిన.” 315 


ప్రతిపదార్థం: నజకన్‌+తగని= కొట్టివేయకూడని; (మ్రానున్‌= చెట్టును; నజకినన్‌= కొట్టినా; తిర్యక్‌+వధంబున్‌= జంతులను 
చంపటం; చేసిననున్‌= చేసినా; అఘంబున్‌= ఆ పాపాన్ని; మూండు దినములు= మూడు రోజులు; తనచేంత= తాను చేసిన 
పని; పలుకుచును= చెప్పుతూ; సమీరభక్షకుండు+అయినన్‌= గాలిని ఆహారంగా తింటూ ఉన్నట్లయితే; నరుండు= మానవుడు; 
పాచికొను= పోగొట్టుకుంటాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 127 


తాత్సర్యం: నరకకూడని చెట్టును కొట్టినా, జంతువులను చంపినా, వచ్చిన పాపాన్ని మనిషి మూడురోజులపాటు 
తాను చేసిన పనిని చెప్పుకొంటూ గాలి మాత్రమే తింటూ (అన్న పానీయాలు మాని) ఉండి పోగొట్టుకొంటాడు.” 


వ. అని చెప్పి వెండియు. 316 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; చెప్పి; వెండియున్‌= ఇంకా. 
తాత్సర్యం: ఈ మాటలు చెప్పి వ్యాసుడు ఇంకా (ఇట్టా అన్నాడు): 


క. '“మితభోజియై వివిక్త । క్షితి సావిక్రీజపంబు సేయునది యహ 
స్పైతియు నిశాసీనత్వము । మతి నేమఅకట్టులైన మడియు నఘంబుల్‌. 317 


ప్రతిపదార్థం: మిత= పరిమితంగా; భోజి+ఐ= తినేవాడవై; వివిక్త= పవిత్ర (ఏకాంత); క్షితిన్‌= భూమిలో; 
సావి(త్రీజపంబు=గాయ(త్రీమండత్రజపాన్ని; చేయునది= చేయాలి; అహః+స్థితియున్‌= పగలు నిలుచుండి మేల్కొని ఉండుటను; 
నిశా+ఆసీనత్వము= రాత్రియందు విశ్రయించుటయు కూర్చుండి ఉన్నప్పుడు; మతిన్‌= మనసులో; ఏమణక= మరచిపోక; 
అట్టులు+ఐనన్‌= అట్టా చేసినట్టయితే; అఘంబుల్‌= పాపాలు; మడియున్‌= నశిస్తాయి. 


తాత్పర్యం: 'ఆహారం మితంగా తీసికొంటూ, ఏకాంతస్థలంలో పగలు అయ్యేప్పుడు (ఉదయ సంధ్యలో) రాత్రి 

ఉన్నప్పుడు (సాయంసంధ్యలో) మనసులో ఏమరుపాటు లేక గాయ్రీమం(త్రజపం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. 

విశేషం: గాయ(త్రీమంత్రాధిదేవత సావిత్రి. సావిత్రీజపం అంటే గాయత్రి జపం అని భావం. 

తే. పుణ్యకర్మముల్‌ సేయుచు భూసురులకు । వివిధ ధనములు ప్రీతితో వినయ మొప్ప 
నొసంగుచుండెడువారు పూర్వోపచితము । లైన కిల్టిషముల6 బాతు రవనినాథ! 318 


ప్రతిపదార్థం: అవనినాథ!= భూమీపతీ!; పుణ్యకర్మముల్‌= మంచిపనులు; చేయుచున్‌= చేస్తూ; భూసురులకున్‌= విప్రులకు; వివిధ= 
అనేకములైన; ధనములు= సంపదలు; ప్రీతితోన్‌= ఇష్టంతో; వినయము+ఒప్పన్‌= వినమ్రత ప్రకాశించగా; ఒసంగుచున్‌+ఉండెడువారు= 
ఇస్తూ ఉండేవారు; పూర్వ+ఉపచితములు= ఇంతకుముందు సంపాదించి పెట్టుకొన్నవి; ఐన= అయినటువంటి; కిల్చిషములన్‌= 
పాపాలను; పాతురు= పోగొట్టుకొంటారు. 


తాత్పర్యం: సత్కర్మలు ఆచరిస్తూ, బ్రాహ్మణుల కనేకమైన సంపదలను ఇష్టంతో, వినయంతో దానం చేస్తూ 
ఉండేవారు పూర్వజన్మలలో కూడబెట్టిన పాపాలను కూడా పోగొట్టుకొంటారు. 


క. విను మాస్తికతా శ్రద్దా! వినయంబులు గలుగువారు వీనికి నెల్లన్‌ 
జననాథ! యర్హు; లవి లే। నినరులు పాపముల. దొల౦6గ నేర్తురె యెట్లున్‌. 319 


ప్రతిపదార్థం: జననాథ!= రాజా! విను= ఆలకించుము; ఆస్తికతా= భగవంతుడి యందు విశ్వాసబుద్ది; శద్దా= ఆసక్తి; 
వినయంబులు= వినయం; కలుగువారు= ఉన్నవారు; వీనికిన్‌= ఇంతకుముందు చెప్పిన ప్రాయళ్చిత్తాదులకు; ఎల్లన్‌= అన్నింటికీ; 
అర్హులు= యోగ్యత ఉన్నవారు; అవి= ఆస్తికతా, (శ్రద్దా వినయాలు; లేని నరులు= లేనటువంటి మానవులు; ఎట్టున్‌= ఏ విధంగా; 
పాపములన్‌= పాపాలను; తొల(గన్‌+నేర్తురు+ఎ?= పోగొట్టుకొనగలుగుతారు? (పోగొట్టుకొనలేరని భావం.) 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజా! వినుము. భగవంతుడి పట్ల విశ్వాసం, (శ్రద్ద, వినయం ఉన్నవాళ్ళే ప్రాయళ్చిత్తా లన్నింటికీ 
అర్హులు. అవి లేనివారు పాపాలను ఎట్లా పోగొట్టుకొంటారు? 


వ. ఆస్తికతా శ్రద్దా వినయంబులు నీకు సహజంబులు గావే! కావున బ్రాయశ్చిత్తంబు లల్వంబు లైననుం 
బాపంబులం బాపనోపు6 బాపం బని నీవు శంకించు కర్మంబు భారతయోధ వధంబ కాదె! యది 
యాత్మరక్షణంబునకై చేయుటం జేసియు, నుత్తమక్షత్రధర్మం బగుట నిరూపింపం బాపంబుం బొరయకున్న 
యది; యట్లుంగాక భవదంతఃకరణంబున జనియించిన కరుణయుం, బశ్చాత్తాపంబును, నిన్నుం 
బరిశుద్దునింజేసి; నీవు ప్రాణబాధకంబు లగు తపశ్చరణంబులకుం జొరం జూడకుము; కురుకుల 
చూడామణిత్వంబునకు మూలంబయిన మహీపాలనం బాచరింపు' మనిన నబ్బాదరాయణుతో 
నమ్మేదినీరమణుం 'డపేయంబులు నభోజ్యంబులు నెయ్యవి? యపాత్రభూతపురుషు లెట్టివారు? 
మహాపురుషా! యెటింగింపవే యని యడిగిన నతం డిట్లనియె. 320 


ప్రతిపదార్థం: ఆస్తికతా= భగవంతుడియందు విశ్వాసబుద్ది; (శద్దా= ఆసక్తి; వినయంబులు= వినమ్రత; నీకున్‌= నీకు (ధర్మరాజుకు); 
సహజంబులు= స్వభావసిద్దమైనవి; కావు+ఏ!= కదా!; కావునన్‌= కనుక; ప్రాయళ్స్చిత్తంబులు= పాపపరిహార కర్మలు; 
అల్పంబులు+ఐననున్‌= తక్కువవి అయినా; పాపంబులన్‌= దురితాలను; పాపన్‌= పోగొట్టటానికి; ఓపున్‌= సమర్థములై ఉన్నాయి; 
పాపంబు+అని= అఘమని; నీవు శంకించు= నీవు అనుమానించే; కర్మంబు= పని; భారత= భరతవంశానికి చెందిన; యోధ= 
వీరుల; వధంబు+అ= సంహారమే; కాదు+ఎ!= కదా!; అది= ఆ పని; ఆత్మరక్షణంబునకున్‌+ఐ= తనను తాను రక్షించుకొనటానికి; 
చేయుటన్‌+చేసియున్‌= చేయటం వలన; ఉత్తమ= (శ్రేష్టమైన; క్షత్రధర్మంబు= రాజోచిత కర్తవ్యం; అగుట= అవటం; నిరూపింపన్‌= 
నిరూపించటం వలన; పాపంబున్‌= దురితాన్ని; పొారయన్‌= పొందక; ఉన్న+అది= ఉన్నది; అట్టున్‌+కాక= అంతేకాక; భవత్‌= 
నీ; అంతఃకరణంబునన్‌= మనస్సులో; జనియించిన= పుట్టిన; కరుణయున్‌= దయయూ; పశ్చాత్తాపంబును= చేసిన పనికి 
బాధపడటం; నిన్నున్‌= నిన్ను; పరిశుద్దునిన్‌= పవి(త్రుడిగా; చేసెన్‌= చేశాయి; నీవు; ప్రాణబాధకంబులు+అగు= ప్రాణానికి కష్టం 
కలిగించేవి అయిన; తపశ్చరణంబులకున్‌= తపస్సు చేయటం మొదలైన పనులు; చొరన్‌+చూడకు ము= మొదలు పెట్టాలనుకొనవద్దు; 
కురుకుల= కురువంశంయొక్క; చూడామణిత్వంబునకున్‌= ఉన్నతమైన గౌరవార్హమైన స్థితికి; మూలంబు+అయిన= కారణమైన; 
మహీపాలనంబు= భూమిని పరిపాలించటం; ఆచరింపుము= చేయుము; అనినన్‌= అనగా; ఆ+బాదరాయణుతోన్‌= ఆ వ్యాసుడితో; 
ఆ+మేదినీరమణుండు= ఆ రాజు; అపేయంబులున్‌= తాగకూడనివి; అభోజ్యంబులున్‌= తినకూడనివి; ఏ+అవి?= ఏవి?; 
అపాత్రభూత= అనర్హులైన; పురుషులు= మానవులు; ఎట్టివారు?= ఎటువంటివారు?; ఎవరు?; మహాపురుషా!= మహానుభావా!; 
ఎతింగింపుము+ఏ?= తెలియచేయవా? అని; అడిగినన్‌= అడుగగా; అతండు= ఆ వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు: 

తాత్పర్యం: ఆస్తిక్యబుద్ది, (శ్రద్ధ, వినయం నీ నైజాలే కదా! కనుక స్వల్ప [ప్రాయళ్చిత్తాలు పాపాలను పోగొట్టుతాయి. 
నీవు పాపం అని సందేహించేది భరతవంశవీరుల సంహారమే కదా! అది ఆత్మరక్షణకొరకు చేసిందే కాక 
ఉత్తమమైన రాజధర్మం అని నిరూపించబడటం వలన పాపం కాదు. అంతేకాదు. నీ మనస్సులో కలిగిన 
దయ, పశ్చాత్తాపాల కారణంగా నీవు నిర్మలుడ వయ్యావు. అందువలన నీవు తపస్సు మొదలైన పనులు 
'ప్రారంభించకుము. కురువంశం సర్వ శ్రేష్టంగా గౌరవించబడటానికి కారణమైన రాజ్యపాలనం నిర్వర్తించుము' 
అని చెప్పిన వ్యాసుడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు: “మహానుభావా! తాగకూడనివి, తినకూడనివి ఏవి? 
ఎటువంటివారు అయోగ్యులు? తెలియచెప్పవలసినది. దానికి వ్యాసు డిట్లా చెప్పటం మొదలుపెట్టాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 129 


క, తురగియు నుష్ట్రియు ఖరియును । గురిసిన దుగ్ధములు నింద్యకోటి గణితముల్‌ 
ధరణీసురాది జను ల । ప్పారువునం బోయిన నఘంబు. బొందుదు రధిపా! 321 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!) తురగియున్‌= ఆడగుర్రం; ఉష్టియున్‌= ఆడ ఒంటె; ఖరియును= ఆడ గాడిద; కురిసిన= 
స్రవించిన; దుగ్రములు= పాలు; నింద్య= నిందించదగిన; కోటి= సముదాయంగా; గణితముల్‌= పరిగణించబడ్డాయి; ధరణీసుర= 
బ్రాహ్మణ; ఆది= మొదలైన; జనులు= మానవులు; ఆ+పొరువునన్‌= వాటి సమీపానికి; పోయినన్‌= వెళ్ళినట్లయితే; అఘంబు= 
పాపం; పొందుదురు= పొందుతారు. 


తాత్పర్యం: “ధర్మరాజా! ఆడ గుర్రం, ఆడ ఒంటె, ఆడ గాడిద ఇచ్చినపాలు నిందించ తగినవిగా పరిగణిస్తారు. 
(బ్రాహ్మణులు మొదలైనవారు వాటి సమీపానికి వెళ్ళితే పాపం పొందుతారు. 


సీ, మానుషీక్షీరంబు, నీనిన పదినాళ్ల । లోనిధేనువుల పాలును నపేయ 
ములు; ప్రేతవిషయాన్నమును, సూతకాన్నంబు€ । దలవరియన్నంబు6 గులటయన్న 
మును, వనితోపజీవనశీలు నన్నంబు, । నాడెడు పాడెడునట్టివాని 
యన్నంబు, జూదరియన్నంబు, సూనరి | యన్నంబు బహివెట్టినతని యన్న 


ఆ. మును, నిజాగ్రజునకు మును పెండ్లియాడిన । పురుషు నన్నమును, నభోజ్య మండ్రు; 
వందియన్న మధిక నిందాస్పదంబు; ప । ర్యుషిత శుష్కములను నుడుగవలయు. 322 


ప్రతిపదార్థం: మానుషీక్షీరంబు= మానవులపాలు; ఈనిన= (ప్రసవించిన; పదినాళ్ళ= పదిరోజుల; లోని= లోపు; ధేనువుల= ఆవుల; 
పాలునున్‌= పాలునూ; అపేయములు= త్రాగకూడనివి; (ప్రేతవిషయ= శవసంబంధమైన; అన్నమును= ఆహారం; సూతక+అన్నంబున్‌= 
అశౌచాలలోని (జాత అశౌచం - పురుడు, మృత అశౌచం - మైల) ఆహారం; తలవరి= తలారి; అన్నంబును= ఆహారం; కులట= 
వేశ్య అయిన (స్తీ; అన్నమును= ఆహారం; వనిత= స్త్రీని; ఉపజీవనశీలుని= అనుసరించి జీవనం గడిపేవాడి (జీవనానికి స్త్రీపై 
ఆధారపడినవాడి); అన్నంబున్‌= ఆహారం; ఆడెడు= ఆడుతూ; పాడెడు= పాడుతూ ఉండే; అట్టివాని= అటువంటివాడి; అన్నంబు= 
ఆహారము; జూదరి= జూదగాడి; అన్నంబు= ఆహారం; సూనరి= పూలమ్మి బతికేవాడి; అన్నంబు= ఆహారం; బహి+పెట్టిన+అతని= 
వెలివేసినవాడి; అన్నమును= ఆహారం; నిజ= తన; అ(గ్రజునకున్‌= అన్నకన్న; మును= ముందుగా; పెండ్లి+ఆడిన= వివాహం చేసికొన్న; 
పురుషుని= మానవుడి; అన్నమునున్‌= ఆహారం; అభోజ్యము= తినతగనిది; అండ్రు= అంటారు; వంది= భట్టు (స్తుతి చేసి 
జీవించేవాడు); అన్నము= ఆహారం; అధిక= ఎక్కువగా; నిందా+ఆస్పదంబు= నిందకు తగినవి; పర్యుషిత= నిలవచేయబడినవి; 
శుష్కములనున్‌= ఎండినవి (వరుగులు); ఉడుగవలయున్‌= వదలివేయాలి. 


తాత్సర్యం: మనిషిపాలు, ఈనిన పదిరోజుల లోపుగా ఆవుపాలు త్రాగకూడనివి. శవసంబంధమైనది అశౌచమైన 
(పురుడు, మైల సంబంధమైనుది, తలారి ఇచ్చినది, కులట ఇచ్చినది, బ్రతుకు తెరువుకు స్త్రీపై ఆధారపడిన వాడు 
ఇచ్చినది, ఆడుతూ పాడుతూ ఉండేవాడు ఇచ్చినది, జూదగాడిచ్చినది, పూలమ్మువాడు ఇచ్చినది, వెలివేసినవాడు 
ఇచ్చినది, అన్నకంటె ముందు పెండ్లి చేసికొన్నవాడు ఇచ్చినది అయిన ఆహారం తినకూడనిది. స్తుతి చేసి జీవించేవాడి 
ఆహారం మరీ నిందించ తగినది. పాచిపోయినది (నిలవది), ఎండినది అయిన ఆహారాన్ని వదలివేయాలి. 


క. విను! సురతోం గూడంగ6 దె । చ్చినయట్టిది యెద్దియును భుజింప రభోజ్య 
త్వ నిరూపణ నిపుణతగల | మనుజోత్తము లఖిలలోకమాన్యచరిత్రా! 323 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అఖిల= సమస్త; లోక= లోకంచేత; మాన్య= గౌరవించదగిన; చరిత్రా!= నడవడిక కలవాడా!; విను= ఆలకించుము; 
సురతోన్‌= కల్లుతో; కూడంగన్‌= కలిపి; తెచ్చిన+అట్టిది= తీసికొనివచ్చినటువంటిది; ఎద్దియును= ఏదికూడ; అభోజ్యత్వ= తినకూడనివి; 
నిరూపణ= నిర్జారించే; నిపుణత= నేర్పరితనం; కల= ఉన్న; మనుజ+ఉత్తములు= మానవశ్రేష్టులు; భుజింపరు= తినరు. 
తాత్పర్యం: లోకంలో అందరిచేతా గౌరవించబడే ప్రవర్తన కల ధర్మరాజా! వినుము. తినకూడని వాటిని నిర్దారించే 
చాతుర్యం ఉన్న ఉత్తములైనవారు కల్టుతో కలిపి తెచ్చిన వస్తువు ఏదైనా తినరు. 
క, పులగము బాయస మట్టులు(। బలలము నర్టనకు€ గాక పక్వములయినం 

గలుగు నభోజ్యత్వము వి । చ్చలవిడి వంటకము సేసి చనదు భుజింపన్‌.' 324 
ప్రతిపదార్థం: పులగమున్‌= ముద్దాన్నము (పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం); పాయసము= పరమాన్నం; అట్టులు= 
అపూపములు; పలలము= నువ్వులపొడి (మాంసం అనే అర్థం కూడా ఉన్నది); అర్భనకున్‌+కాక= దేవతారాధనకు కాక; పక్వములు= 
వండినవి; అయినన్‌= అయితే; అభోజ్యత్వము= తినగూడకపోవటం; కలుగున్‌= కలుగుతుంది; విచ్చలవిడి= యధేచ్చగా; 
వంటకము= వండిన పదార్ధాన్ని; చేసి= తయారుచేసి (వండి); భుజింపన్‌= తినటం; చనదు= కూడదు. 
తాత్సర్యం: పులగం (పొంగలి), పరమాన్నం, అప్పాలు మొదలైన పిండివంటలు, నువ్వులపిండి మొదలైనవి 
దేవతార్భనకే వండాలి. అట్లా కాకపోతే అవి తినగూడనివి అవుతాయి. కనుక యథేచ్చగా వండి తినకూడదు.” 
వ. అని వెండియు. 325 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా చెప్పి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 
తాత్సర్యం: వ్యాసు డీ విధంగా చెప్పి ఇంకా (ఇట్టా అన్నాడు): 
తే. అతిథి పితృదేవతా పూజ లాచరించి । కాని గృహమేధులకు భోజ్యమైన( గుడువ( 

దగదు; యజ్ఞశిష్టం బమృతంబు గాంగ । నార్యజనములు సెప్పుదు రధిపవర్య! 326 
ప్రతిపదార్థం: అధిపవర్య!= రాజోత్తమా! ధర్మరాజా!; అతిథి= విందుల (ఇంటికి వచ్చిన వాళ్ళ); పితృదేవతా= పితృదేవతల; పూజలు= 
అర్చనలు; ఆచరించి కాని= చేసికాని; గృహమేధులకున్‌= ఇంటి యజమానులకు; భోజ్యము+ఐనన్‌= తినదగినదైనా; కుడువన్‌= 
తినటం; తగదు= కూడదు; యజ్ఞవిశిష్టంబు= యజ్ఞంలో మిగిలినది (ప్రసాదం); అమృతంబు+కాంగన్‌= అమృతమౌతుందని; 
ఆర్యజనులు= పెద్దలు; చెప్పుదురు= చెప్పుతారు. 
తాత్పర్యం: 'ధర్మరాజా! గృహ(స్త్రాశ్రమ ధర్మాన్ని పాటించేవారు అతిథిపూజ, పితృదేవతాపూజ, దేవతాపూజ చేసికొని 
గాని తినదగిన దానినైనా తినరాదు. యజ్ఞంలో మిగిలినది (యజ్ఞ(ప్రసాదం) అమృతమౌతుం దని పెద్దలు చెప్పుతారు. 
క, ఆలును బిడ్డలు బంధులు । నై లీల జరించుచును గృహస్థుడు దత్త 

ల్లోలత్వరహిత చిత్తత | మేలుగ నలవటుపవలయు మీ. దెటి(గి నృపా! 327 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! గృహస్టుండు= యజమాని; ఆలును= భార్య; బిడ్డలు= పిల్లలు; బంధులున్‌= చుట్టాలు; ఐ= 
అయి; లీలన్‌= |క్రీడాప్రాయంగా; చరించుచును= (ప్రవర్తిస్తూ; మీందు= తదుపరి రాబోయేది; ఎటి(గి= తెలిసికొని; తద్‌+తద్‌= 


ఆయా; లోలత్వరహిత= ఊగిసలాట లేని, స్థిరమైన; చిత్తత= మనసు కలిగించటాన్ని; మేలుగన్‌= బాగుగా; అలవణుప వలయున్‌= 
అలవాటు చేయాలి, (ప్రవర్తించాలి. 


శాంతిపర్వనము - ప్రథమాశ్వాసము 131 


తాత్సర్యం: రాజా! గృహస్థుడు (గృహస్థాశ్రమ ధర్మం పాటించేవాడు) భార్య, పిల్లలు, చుట్టాలు అంటూ క్రీడా ప్రాయంగా 
చరిస్తూనే, తరువాత రాబోయేది (పరం) గుర్తించి, ఆ బంధాలలో పూర్తిగా నిమగ్నం కాని మనస్సు కలిగి ఉండటాన్ని 
అలవాటు చేసికొనాలి (సాధన చేయాలి). ఇహంలో ఉంటూ అందులో మునిగిపోక పరం గుర్తించి సాధన చేయాలి”. 


కృష్ణద్వైపాయనుడు ధర్మజునకు నపాత్రపురుషుల నెజణింగించుట (సం. 12-37-23) 
వ. అని యిట్లు చెప్పి 'యపాత్రభూతపురుషుల నాకర్ణింపు'మని పలికి. 328 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఇట్టు= ఈ విధంగా; చెప్పి= పలికి; అపాత్రభూతపురుషులన్‌= దాన యోగ్యత లేని వారయిన 
మానవులను గూర్చి; ఆకర్షింపుము= వినుము; అని పలికి= అని మాట్లాడి. 


తాత్పర్యం: వ్యాసు డీ విధంగా చెప్పి “దాన యోగ్యత లేని మానవులను గూర్చి చెప్పుతాను వినుము”. అని పలికి- 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, పాడియు నాడియు బ్రదుకు వారలం బరి । హాసకు దుర్దను నంగహీను 
మత్తుని మ్రుచ్చు నున్మత్తు నపుంసకు(। జెన(టి మాటల. దేల్లు మనుజు. గులము 
చాలమి వేదంబు చదువమి నిజవృత్తి । హాని దుర్వ్యృత్తి గలట్టి వాని 
దానపాత్రంబులుగా నియ్యకొనరు పె । ద్దలు; దీను(డును విపద్దాధితుండు 


తే.  నీగి కర్ణులు; దయపేర్మి నిచ్చుచోట । నైన నవగుణ మెక్కుడై కానయడిన 
నిందితాత్ముల కిచ్చుట నిష్పలంబు; । పాత్ర నిశ్చయ మిట్టిది పౌరవేంద్ర! 329 


ప్రతిపదార్థం: పౌరవ+ఇం(ద్ర= పురువంశోత్తమ!; పాడియున్‌= గానంచేసి; ఆడియున్‌= నృత్యంచేసి; బ్రదుకు= జీవించే; వారలన్‌= 
వారిని; పరిహాసకున్‌= విదూషకుడిని; దుర్దనున్‌= దుష్టుడిని; అంగహీనున్‌= అంగవైకల్యం కలవాడిని; మత్తునిన్‌= మదించిన వాడిని; 
ముచ్చున్‌= దొంగను; ఉన శత్తున్‌= పిచ్చివాడిని; నపుంసకున్‌= షండుడిని; చెన(టి= కుత్సితపు; మాటలన్‌= మాటలతో; తేల్చు= 
తేలియాడునట్లుు చేసే; మనుజున్‌= మానవుడిని; కులము= వంశం; చాలమి= చాలకపోవటం; (సద్వంశసంజాతుడు కాకపోవటం); 
వేదంబు చదువమి= వేదాధ్యయనం చేయకపోవటం; నిజవృత్తి= తనదైన ధర్మానికి; హాని= చేటు; దుస్‌+వృత్తి= చెడువర్తనం; 
కల+అట్టి= కలిగినటువంటి; వానిన్‌= వ్యక్తిని; పెద్దలు= ఆర్యులు; దానపాత్రంబులు+కాన్‌= దానం చేయటానికి అర్హులనుగా; 
ఇయ్యకొనరు= అంగీకరించరు; దీనుండును= శోచనీయమైన స్థితిలో ఉన్నవాడు; విపద్‌+బాధితుండును= ఆపదలచేత కష్టపడుతున్నవాడు; 
ఈగికిన్‌= దానానికి; అర్హులు= యోగ్యులు; దయపేరి శన్‌- ఎక్కువకరుణతో; ఇచ్చు+చోటన్‌+ఐనన్‌= ఇచ్చేటటువంటి చోట అయినా; 
అవగుణము= దుర్గుణం; ఎక్కుడు+ఐ= అధికంగా; కానంబడిన= కనబడిన; నిందిత+ఆత్ములకున్‌= దూష్యులకు; ఇచ్చుట= 
దానం చేయటం; నిష్ప్టలంబు= వృథ; పాత్ర నిశ్చ్యయము= యోగ్యతను నిర్ణయించటం; ఇట్టిది= ఇటువంటిది. 


తాత్పర్యం: పురువంశశ్రేష్టుడవైన ధర్మరాజా! ఆటపాటలతో జీవనం సాగించే గాయకులు నటులు, విదూషకులు, 
దుష్టులు, అంగవికలులు, మదించినవారు, దొంగలు, పిచ్చివారు, నపుంసకులు, కుత్సితమైన మాటలతో మోసం 
చేసేవారు, కులహీన, విద్యావిహీనులై, కులవృత్తిని వదలి, చెడునడత కలిగినవారు - వీరినందరను పెద్దలు దానానికి 
అర్హులుగా అంగీకరించరు. దీనులు, ఆపదలలో కొట్టుమిట్టాడుతున్నవారు దానానికి అర్హులు. దయపెచ్చుపెరిగి 
ఇచ్చేప్తుడు కూడా దుర్గుణాలు ఎక్కువగా ఉన్న నిందార్హులకు దానం చేయటం నిష్ఫలం. దానపాత్రత నిర్ణయం 
ఇది. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. శిల చేవమ్రూను దెప్పగ । జలనిధి. గడవ దొరకొనిన చాడ్చగు( బాత్రం 
బులు గానియెడల దానం । బుల6 బాపము నిస్తరింప బుద్ది. దలంచినన్‌. 330 


ప్రతిపదార్థం: పాత్రంబులు= అర్హములు; కాని= కానట్టి; ఎడలన్‌= తావుల; దానంబులన్‌= దానం చేయటం వలన; పాపము= 
దురితాన్ని; నిస్తరింపన్‌= దాటటానికి (పోగొట్టుకొనటానికి); బుద్దిన్‌= మనసులో; తలణినన్‌= ఆలోచించినట్టయితే; శిల= రాయి; 
చేవమ్రానున్‌= బాగా ముదిరిన చెట్టు; తెప్పగన్‌= తెప్పకొయ్య (నదిని దాటటానికి ఉపయోగించే కొయ్యగా చేసికొని; జలనిధిన్‌= 
సముద్రాన్ని; కడవన్‌= దాటటం; దొరకొనిన= పూనుకొన్న; చాడ్సు= తీరు; అగున్‌= అవుతుంది. 
తాత్సర్యం: అనర్హులైన వారికి దానం చేసి దానివలన పాపం పోగొట్టుకోవాలనుకోవటం - రాతిని, ముదిరిన 
చెట్టుకొయ్యను తెప్పగా చేసికొని సము[ద్రం దాటాలనుకోవటం అవుతుంది. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ.  పునుకం గుక్కతిత్తి- బోసినపాలు నీ । ళృధిక నింద బొరయునట్లు దుష్ట 

మై యపాత్ర విషయ మగు నీగి వృథవోవు । నిచ్చుచోటం బాత్ర మెఖుగవలయు. 331 
ప్రతిపదార్థం: పునుకన్‌= కపాలం (పుర్రెలో); కుక్కతిత్తిన్‌= నికృష్టమైన తోలుసంచిలో; పోసిన= ఉంచిన; పాలు= క్షీరం; నీళ్ళు= 
జలం; అధికనిందన్‌= ఎక్కువ దోషాన్ని; పొరయున్‌+అట్టు= పొందే విధంగా; దుష్టము+ఐ= చెడ్డదై; అపాత్ర విషయము+అగు= 
అనర్హులైన వారికి ఇచ్చిన; ఈగి= దానం; వృథ+పోవున్‌= వ్యర్థం అవుతుంది; ఇచ్చుచోటన్‌= దానం చేసే తావున; పాత్రము= 
అర్హతను; ఎటు(గన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 
తాత్సర్యం: కపాలంలోనూ, నికృష్టమైన (కుక్క) తోలుసంచిలోనూ పోసిన పాలు, నీళ్ళు దోషభూయిష్టం అయినట్టే, 
చెడ్డదైన అపాత్రదానం నిష్ఫలం. కనుక దానం చేసేటప్పుడు పాత్రతను తెలిసికొనాలి. 
తే. షండునకు బిడ్డ నిచ్చిన చందమొందు, । బూదిలో నేయి వేల్చుటం బోలు, నోటి 

కడవ నీళ్ళులు వెట్టిన కరణియగు న । పాత్రజనులకుం బెట్టుట పారవేంద్ర! 332 


ప్రతిపదార్థం: పౌరవ+ఇం(ద్ర!= పురువంశోత్తమా! ధర్మరాజా!; అపాత్రజనులకున్‌= అనర్హులైనవారికి; పెట్టుట= ఇవ్వటం (దానం 
చేయటం); షండునకున్‌= నపుంసకుడికి; బిడ్డను= పిల్లను; ఇచ్చిన= ఒసగిన; చందము= తీరు; ఒందున్‌= అవుతుంది; బూదిలోన్‌= 
బూడిదలో; నేయి= ఆజ్యం; వేల్చుటన్‌= హోమం చేయటాన్ని; పోలున్‌= పోలుతుంది; ఓటికడవన్‌= ఓటికుండలో; నీళ్ళులు= 
నీళ్ళు; పెట్టిన= ఉంచిన; కరణి= తీరు; అగున్‌= అవుతుంది. 


తాత్పర్యం: పురువంశోత్తమా! ధర్మరాజా! అయోగ్యులకు దానం చేయటం అనేది నపుంసకుడికి కన్య నిచ్చినట్టు, 
బూడిదలో నేతిని హోమం చేసినట్టు, ఓటికుండలో నీళ్ళు పోసినట్లు నిష్ఫలం అవుతుంది. 
నిశేషం: అలం: ఉపమ. 
క, దానవిధి యరయ నసమీ । చీనంబగునేని కీడు సేయుం గురుధా 
త్రీనాథ! మటియు( బాత్రం । బైనను గొన్నతని కిచ్చునతనికి నెట్లున్‌. 333 


ప్రతిపదార్థం: కురుధాత్రీనాథ!= కురురాజా!; అరయన్‌= పరికించి చూడగా; దానవిధి= దానపద్దతి; అసమీచీనంబు= తగినది 
కానిది; అగును+ఏని= అయినట్లయితే; కీడు= హాని; చేయున్‌= చేస్తుంది; మజియున్‌= ఇంకా; పా(త్రంబు+ఐనను= తగినది 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 133 


అయితే; కొన్న+అతనికిన్‌= దానం స్వీకరించినవాడికి; ఇచ్చు+అతనికిన్‌= ఇచ్చినవాడికి; ఎట్టున్‌= ఏ విధమో; (అదే విధమైన 
మేలు జరుగుతుందని భావం). 


తాత్సర్యం: ధర్మరాజా! దాన పద్దతి తగినది కాకపోతే కీడు కలిగిస్తుంది. అదే తగినదైతే దానం చేసిన వ్యక్తివలె 
పుచ్చుకొన్న వ్యక్తికి కూడ అవుతుంది. అంటే మేలు జరుగుతుంది. 


క. కావున విను పాత్రము మే । లై విహితాచరణ సౌమ్యమగు దానము ధా 
త్రీవర! దాత్రాదాతల । దా వెలయించు భువనద్వితయరంజకతన్‌.” 334 


ప్రతిపదార్థం: ధాత్రీవర!= రాజా!; విను= ఆలకించుము; కావునన్‌= అందువలన; పాత్రము= యోగ్యత; మేలు+ఐ= (్రేష్టమై; 
విహిత= విధ్యుక్తంగా; ఆచరణ= చేయబడింది; సౌమ్యము= తిన్ననిది; అగు= అయిన; దానము= ఈవి; దాత్రాదాతలన్‌= దానం 
పుచ్చుకున్న వారిని, ఇచ్చినవారిని; తాన్‌= తాను; భువనద్వితయ= రెండులోకాలలోనూ (ఇహపరాల్లో); రంజకతన్‌= సంతోషాన్ని; 
వెలయించున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. యోగ్యమై చక్కగా విధ్యుక్తంగా చేసిన దానం పుచ్చుకొన్నవాడికి ఇచ్చినవాడికి 
ఇరువురికీ ఇహపరాలలో సంతోషాన్ని కలిగిస్తుంది.” 


వ. అని చెప్పి 'యేను నీకు బుద్దులు సెప్పంజొచ్చి సంక్షేపరూపంబునం గీడు మే లెలింగించితి; నిప్పలుకులు 
పాటిగా( గొని విహితానుష్టానపరుండ వగు మనుటయు, నమ్మనుజపతి యమ్మునిపతితో “మహాత్నా! 
భవదనుగృహీతంబు లైన యివ్వాక్యంబులు హర్షంబు నావహించె; నెప్పాట ధర్మంబగు మార్గం బవలంబించి 
రాజ్యతంత్రంబు నడపి, యశుభంబునం దొడరక జయింతు; నట్టి తెజింగు గలుగం గృపసేసి రాజధర్మంబులుం 
దక్కునుం గలుగు వర్ణాశ్రమ ధర్మంబులు నాపద్ధర్మంబులును లోనుగా నెబుంగం దగు ధర్మంబులెల్ల నెటింగింపవే! 
నాకుం జూడ రాజ్యంబును ధర్మచర్యయును బరస్పర విరుద్దంబు లయినట్లున్నవి గావున నివ్విధంబున 
విన్నవింప వలసె'నని చెప్పుటయు, నత్తాపసోత్తముండు ప్రీతచిత్తుండై యతండు విన నారదుతోడ'నీ భూపతి 
భీష్ము పాలికిం బోవలయు; నయ్యార్యవర్యు చేత సకల ధర్మంబులు వినువా( డగుట యర్ధప్రకారం' బనవుడు 
నారదుం 'డిది లెస్స'యని వలికిన నప్పరాశరపుత్రుం డయ్యజాతశత్రున కిట్లనియె. 335 


ప్రతిపదార్థం: అని= అంటూ; చెప్పి= పలికి; ఏను= నేను; నీకున్‌; బుద్దులు= జ్ఞానబోధ; చెప్పన్‌= చెప్పటం; చొచ్చి= మొదలుపెట్టి; 
సంక్షేపరూపంబునన్‌= క్టుప్తంగా; కీడు= హాని; మేలు= మంచి; ఎజింగించితిని= తెలియచెప్పాను; ఈ+పలుకులు= ఈ మాటలు; 
పాటి+కాన్‌= ప్రమాణంగా; కొని= (గ్రహించి; విహిత= విధ్యుక్తమైన; అనుష్టాన పరుండవు+అగుము= నియమాలను ఆచరించేవాడివి 
కమ్ము; అనుటయున్‌= అనగా; ఆ+మనుజపతి= ఆరాజు (ధర్మరాజు); ఆ+మునిపతితోన్‌= ఆ వ్యాసుడితో; మహా+ఆత్మా!= 
మహానుభావా!; భవత్‌+అనుగృహీతంబులు+ఐన= నీవు దయ చేసినటువంటి; ఈ+వాక్యంబులు= ఈ మాటలు; హర్షంబును= 
సంతోషాన్ని; ఆవహించెన్‌= కలిగించాయి; ఏ+పాటన్‌= ఏ విధంగా; ధర్మంబు+అగు= వేదోక్తమైన ధర్మరూపంగల; మార్గంబు= 
పద్దతి; అవలంబించి= పాటించి; రాజ్యతం('త్రంబు= రాజ్యపాలనా వ్యవహారం; నడపి= నిర్వర్తించి; అశుభంబునున్‌= అమంగళం; 
తొడరక= కలగక; జయింతున్‌= నెగ్గుతాను; అట్టి= అటువంటి; తెజంగు= పద్దతి; కలుగన్‌= ఉండేటట్టు; కృప+చేసి= అనుగ్రహించి; 
రాజధర్మంబులున్‌= రాజులు ఆచరించవలసిన విధులు; తక్కునుం+కలుగు= మిగిలిన; వర్ల+ఆ(శ్రమ ధర్మంబులు= చాతుర్వర్ష్య 
చతురాశ్రమ ధర్మాలు; ఆపద్‌+ధర్మంబులును= ఆపదలలో చేయదగిన విధులు; లోనుగాన్‌= మొదలైన; ఎటుంగన్‌+తగు= 
తెలిసికొనదగిన; ధర్మంబులు+ఎల్లన్‌= ధర్మాలు అన్నీ; ఎజీంగింపుము+ఏ?= తెలియచెప్పవా? (చెప్పవలసినదని భావం); నాకున్‌= 
నాకు; చూడన్‌= చూడగా; రాజ్యంబును= రాజ్యపరిపాలనను; ధర్మచర్యయును= ధర్మాచరణం; పరస్పర= ఒకదాని కొకటి; 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరుద్దంబులు= వ్యతిరేకాలు; అయిన+అట్టు= అయిన విధంగా; ఉన్నవి= ఉన్నాయి; కావునన్‌= కనుక; ఈ+విధంబునన్‌= ఈ 
తీరులో; విన్నవింప= వేడుకొన; వలసెన్‌= వలసి వచ్చింది; అని= అంటూ; చెప్పుటయున్‌= చెప్పగా; ఆ+తాపస+ఉత్తముండు= 
ఆ తపస్వులలో (శ్రేష్టుడైన వ్యాసుడు; పీతచిత్తుండు+ఐ= సంతసించిన మనసు కలవాడై; అతండు= ఆ ధర్మరాజు; వినన్‌= వింటూ 
ఉండగా; నారదుతోడన్‌= నారద మహర్షితో; ఈ భూపతి= ఈ రాజు; భీష్ముపాలికిన్‌= భీష్ముడి వద్దకు; పోవలయున్‌= వెళ్ళవలసి 
ఉన్నది; ఆ+ఆర్యవర్యుచేతన్‌= ఆ పూజనీయులలో శ్రేష్టుడైన భీష్ముడిచేత; సకల ధర్మంబులు= సమస్తమైన విధులు; వినువాండు= 
ఆలకించినవాడు; అగుట= అవటం; అర్హ్హ= తగిన; ప్రకారంబు= పద్దతి; అనవుడున్‌= అనగానే; నారదుండు; ఇది= ఈ మాట; 
లెస్స= మంచిది; అని+పలికినన్‌= అని అనగానే; ఆ+పరాశర పుత్రుండు= ఆ పరాశరుడి కుమారుడైన వ్యాసుడు; ఆ+అజాతశత్రునకున్‌= 
ఆ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అంటూ చెప్పి, 'నేను నీకు జ్ఞానబోధ చేయటం మొదలుపెట్టి క్లుప్తంగా మంచిచెడులు తెలియపరిచాను. 
నేను చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా (గ్రహించి విధ్యుక్త్షధర్మాలను ఆచరించటంలో నిమగ్నుడవు కమ్ము అనగా, 
ధర్మరాజు వ్యాసుడితో ఇట్టా అన్నాడు: 'మహానుభావా! నీవు దయచేసిన ఈ మాటలు సంతోషాన్ని కలిగించాయి. 
ఏ విధంగా ధర్మమార్గాన్ని ఆధారం చేసికొని రాజ్యపాల నావ్యవహారాన్ని నిర్వర్తించి అమంగళం (పాపం) కలుగకుండా 
నెగ్గగలనో ఆ పద్దతి దయతో తెలియజెప్పి, రాజులు ఆచరించవలసిన విధులు, మిగిలిన వర్ల, ఆశ్రమధర్మాలు, 
ఆపదలలో పాటించవలసిన ధర్మాలు, మొదలైన తెలిసికొనదగిన ధర్మా లనన్నింటిని తెలియపరచాలి. నాకు 
రాజ్యపాలన, ధర్మాచరణ ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా కనపడుతున్నాయి. కనుక ఈ విధంగా ప్రార్థించవలసి 
వచ్చింది” అనటంతో ఆ తపోధనుడు మనసులో సంతసించి ధర్మరాజు వింటూ ఉండగా నారదుడితో “ఈ రాజు 
(ధర్మరాజు) భీష్ముడి దగ్గరకు వెళ్ళవలసి ఉన్నది. ఆ పూజనీయుడినుండి సమస్తధర్మాలు వినటం తగిన పద్దతి" 
అన్నాడు. నారదుడు 'అదే మంచిది” అని అనగా వ్యాసుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 


ఆ. కురుపితామహుండు గురుబుద్ది నింద్రాదు । లకును మాననీయు. డకుటిలాత్మ 
కుండు పరశురాము కోదండవిద్యాది | సుగుణములకు నెల్లం జొచ్చినిల్లు. 336 


ప్రతిపదార్థం: కురుపితామహుండు= కురువంశంలోని వారి కందరకు పెద్ద అయిన భీష్ముడు; గురు= గొప్ప, ఘనమైన; బుద్దిన్‌= 
మతిలో, తెలివిలో; ఇంద్ర+ఆదులకును= ఇంద్రుడు మొదలైన వారికి కూడ; మాననీయు(డు= గౌరవించదగినవాడు; 
అకుటిల+ఆత్మకుండు= కుత్సితంలేని మనస్సు కలవాడు; పరశురాము= భార్గవరాముని యొక్క; కోదండ విద్య= విలువిద్య; 
ఆది= మొదలైన; సుగుణములకున్‌= మంచి లక్షణాలకు; ఎల్లన్‌= అన్నింటికి; చొచ్చిన+ఇల్లు= మెట్టినిల్లు, 


తాత్సర్యం: 'కురువంశంలోని వారందరికి పెద్దదిక్కు అయిన భీష్ముడు తన గొప్ప మేధవలన ఇంద్రుడు మొదలైన 
వారికి కూడా పూజనీయుడు. నిర్మలమైన మనస్సుకలవాడు. పరశురాముడి విలువిద్య మొదలైన సద్గుణాలకన్నిటికీ 
నిలయమైనవాడు. (పరశురాముడి విద్యలు, సద్గుణాలు శిష్యుడైన భీష్ముడి వద్ద స్థిరనివాసం చేశాయి.) 
క. సురతటినీ పుణ్యతమో । దరమున జన్మించినా. డుదాత్తవ్రతత 

త్వరు€ డతని కెల్ల ధర్మము । గరస్టలామలక సన్నికాశం బధిపా! 337 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!) సురతటినీ= సురగంగ; పుణ్యతమ= మిక్కిలి పుణ్యప్రదమైన; ఉదరమునన్‌= గర్భాన; 


జన్మించినాండు= పుట్టాడు; ఉదాత్త= గొప్ప; వ్రతతత్పరుండు= నియమాచరణంలో నిష్టకలవాడు; అతనికిన్‌= ఆ భీష్ముడికి; 
ఎల్లధర్మమున్‌= ధర్మశాస్త్రమంతా; కరస్థల= అరచేతియందుంచబడ్డ; ఆమలక= ఉసిరికతో; సన్నికాశంబు= సమానం. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 135 


తాత్సర్యం: ధర్మరాజా! మిక్కిలి పుణ్యవంతమైన సురగంగాగర్భానపుట్టాడు. గొప్పదైన నియమాన్ని నిష్టగా 
ఆచరిస్తున్నవాడు. ఆ భీష్ముడికి ధర్మాలన్నీ కరతలామలకం వంటివి. 


క, చ్యవను(డు మార్మండేయుం । డు వసిష్టుడు లోనుంగా బటు ప్రాజ్ఞులు గా 
రవమున వినిపింప(గ( దెలి । య వినియె ధర్మప్రపంచ మత. డఖిలంబున్‌. 338 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; చ్యవనుండు; మార్కండేయుండు; వసిష్టుడు; లోనుగాన్‌= మొదలైన; పటు= గట్టి; గొప్ప; 
ప్రాజ్ఞాలు= తెలిసినవారు; గారవమునన్‌= ఆదరంతో; వినిపింపంగన్‌= చెప్పగా; తెలియన్‌= బాగా బోధపడేటట్టుగా; ధర్మప్రపంచము= 
ధర్మం యొక్క విస్తృతిని; అఖిలమున్‌= అంతటినీ; వినియెన్‌= (గ్రహించాడు. 


తాత్పర్యం: చ్యవనుడు, మార్కండేయుడు, వసిష్టుడు మొదలైన గొప్ప పండితులు ఆదరంతో బాగా బోధచేయగా 
ఆ భీష్ముడు ధర్మంయొక్క సమగ్రస్వరూపాన్ని తెలిసికొన్నాడు. 
తే. శాంతమానసు(డైన యా శాంతనవు(డు । విస్మయావహ చరితుండు; వినుము వలసి 

నపుడు విడుచుటకై ప్రాణ మాంగినాండు । గాదె! యొరు లంతవా రెందు6 గలరె నరులు. 339 
ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; శాంతమానసు(డు+ఐన= రాగద్వేషాదులు లేని ప్రశాంతమైన మనస్సు; కలవాడైన; 
శాంతనవుండు= శంతనుడి కుమారుడు భీష్ముడు; విస్మయ+ఆవహ= ఆశ్చర్యం కలిగించే; చరితుండు= చరిత్ర కలవాడు; 
వలసిన+అపుడు= ఇష్టమైన (తగిన) సమయంలో; విడుచుటకున్‌+ఐ= వదలటంకొరకు; ప్రాణము= శరీరంలో జీవాన్ని; ఆంగినాండు= 


నిలిపాడు; కాదు+ఎ!= కదా!; నరులు= మానవులు; ఒరులు= ఇతరులు; అంతవారు= అంతటి వారు; ఎందున్‌= ఎక్కడైనా; 
కలరు+ఎ?= ఉన్నారా? (లేరని భావం). 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. (ప్రశాంత చిత్తం కలవాడైన భీష్ముడి చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. తగిన 
సమయంలో వదలటానికి ప్రాణాలు నిలిపి ఉన్నాడు. ఎక్కడైనా ఇతర మానవులు అంతటి వారున్నారా? (లేరు 
కదా అని భావం). 


చ. అతనికి నీ పయిం గరుణ యగ్గల; మట్లగుటం గురుక్షమా 
పతివర! పొమ్ము నీ వతనిపాలికి; నాతడు నిన్ను సంప్రబో 
ధితు(డుగ జేయు ధర్మములు దేటపడంగ నుపన్యసించు; మా 
మత మిది; దీనం గీర్తియు సమంచిత ధర్మము. బెంపు నొందెడున్‌. 340 


ప్రతిపదార్థం: కురుక్షమాపతి వర!= కురువంశరాజులలో ఉత్తముడవైన ధర్మరాజా!; అతనికిన్‌= అట్టి భీష్ముడికి; నీపయిన్‌= నీమీద; 
కరుణ= దయ; అగ్గలము= అధికం; అట్టు= ఆ విధంగా; అగుటన్‌= కావటం వలన; నీవు; అతనిపాలికిన్‌= ఆ భీష్ముడి వద్దకు; 
పొమ్ము= వెళ్ళుము; ఆతండు= ఆ భీష్ముడు; నిన్ను; సం+ప్రబోధితుడుగన్‌= బాగా బోధపడినవాడినిగా (తెలిసినవాడిగా); చేయున్‌= 
చేస్తాడు; ధర్మములు= విధులు; తేటపడంగన్‌= స్పష్టమయ్యేటట్టుగా; ఉపన్యసించున్‌= వివరిస్తాడు; ఇది; మా మతము= మా 
అభిప్రాయం; దీనన్‌= ఈ పనివలన; క్రీర్తియున్‌= యశం; సమంచిత= చక్కని; ధర్మమున్‌= వేదచోదిత ధర్మం కూడా; పెంపున్‌= 
వృద్దిని; ఒందెడున్‌= పొందుతుంది. 


తాత్పర్యం: కురువంశ (శ్రేష్టుడవైన ధర్మరాజా! అట్టి జ్ఞానవంతుడైన భీష్ముడికి నీమీద దయ చాల ఎక్కువ. 
కనుక నీ వతడి వద్దకు వెళ్ళుము. అతడు నీకు బాగా జ్ఞాన ప్రబోధ చేసి, ధర్మాలు మరింత తేలికగా అర్ధమయ్యే 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధంగా వివరిస్తాడు. ఇది మా అభిప్రాయం. ఈ పనివలన నీకు మంచి కీర్తి చక్కని వేదచోదితధర్మం 
వృద్ది పొందుతాయి. 


వ. అయ్యుత్తమోత్తమునకు నూర్చ్వలోక గమనంబునకు సమయం బాసన్నంబగుచు వచ్చెం; దడయ కట్లు సేయు” 
మనిన విని యవ్వసుమతీపతి 'మునీంద్రా! బహుబంధు వధపాతకం బాచరించి యమ్మాననీయాత్ము నెదిరి 
కెట్లు వోదు? నట్లుం గాక యకృత్రిమ సమరశీలియగు నగ్గుణశాలిం గృత్రిమ సమరంబునం గూల్చి, క్రమ్మట 
నమ్మహాత్ము మొగంబు సూచి, నాకు ధర్మంబు లుపదేశింపవే యని యడుగ నేర్తునే” యనుటయు 
నజ్జననాథునకు జనార్దనుం డిట్లనియె. 341 


ప్రతిపదార్థం: ఆ+ఉత్తమ+ఉత్తమునకున్‌= ఆ శ్రేష్టాతిశ్రేష్టుడికి; ఊర్జ్యలోక= సైలోకాలకు; గమనంబునకున్‌= వెళ్ళటానికి; 
సమయంబు= కాలం; ఆసన్నంబు+అగుచున్‌= దగ్గరవుతూ; వచ్చెన్‌= వచ్చింది; తడయక= ఆలసించక; అట్టు= మేము చెప్పినట్టు; 
చేయుము; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+వసుమతీ+పతి= భూభర్త, ధర్మరాజు; ముని+ఇం(ద్రా!= మునివర్యా!; బహు= 
అనేక; బంధు= చుట్టాలను; వధ= చంపటం అనే; పాతకంబు= పాపం; ఆచరించి= చేసి; ఆ+మాననీయ+ఆత్ము= ఆ మహాత్ముడి; 
ఎదిరికిన్‌= ఎదుటికి; ఎట్టు= ఏ విధంగా; పోదున్‌?= వెళ్ళగలను?; అట్టున్‌+కాక= అంతేకాక; అకృత్రిమ= అసహజంకాని; సమరళీలి 
అగు= యుద్దం చేసే స్వభావం కలవాడైన; ఆ+గుణశాలిన్‌= ఆ గుణవంతుడిని; కృత్రిమము+ఐన= అసహజమైన; సమరంబునన్‌= 
యుద్దంలో; కూల్చి= పడగొట్టి; క్రమ్మజన్‌= తిరిగి; ఆ+మహాత్ము= ఆ మహానుభావుడి; మొగంబు= ముఖం; చూచి= ఆలోకించి; 
నాకున్‌; ధర్మంబులు= ధర్మపద్దతులు; ఉపదేశింపవు+ఏ?= బోధ చేయవా?; అని= అంటూ; అడుగన్‌= అడగటానికి; నేర్తును+ఏ?= 
సమర్దుడనవుతానా?; అనుటయున్‌= అనగా; ఆ+జననాథునకున్‌= ఆ రాజునకు; జనార్దనుండు= శ్రీ కృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ ్రేష్టుడైన భీష్ముడు పై లోకాలకు వెళ్ళే సమయం సమీపిస్తున్నది. ఆలసించక మేము చెప్పినట్టు 
చేయుము” అని వ్యాసు డనగా విని ధర్మరాజు 'మునివరా! ఎంతోమంది బంధువులను వధించటం అనే మహా 
పాపాన్ని చేసి ఆ మహాత్ముడి ఎదుటికి ఎట్టా వెళ్ళగలను? అంతేకాదు. న్యాయంగా యుద్దం చేసే స్వభావం కలిగిన 
ఆ సద్గుణరాళిని అధర్మయుద్దంలో పడగొట్టి, తిరిగి ఆ ధర్మాత్ముడి మొగం చూచి, నాకు ధర్మోపదేశం చేయుమని 
ఏ విధంగా అడుగగలను? అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో కృష్ణు డిట్టా అన్నాడు: 
తే. “ఇంత నిర్ణంధ మేటికి 'నిమ్మునీంద్రు | పనుపు సేయుదు గాక! యిప్పాట నెల్ల 

పెనుపులకు( బాత్రమయ్యెదు; వనటతోడ । నెద్దియును నేల? పురమున కే(గు మిపుడు. 342 
ప్రతిపదార్థం: ఇంత= ఇంతటి; నిర్భంధము= తప్పనిసరి; ఏటికిన్‌?= ఎందుకు?; ఈ+ముని+ఇం|ద్రు= ఈ మునివరుడైన వ్యాసుడి; 
పనుపు= ఆజ్ఞ; చేయుదు+కాక!= చేస్తావు సుమా! ఈ పాటన్‌= పద్దతితో; ఎల్ల= అన్ని; పెనుపులకున్‌= వృద్దులకు, అభ్యుదయాలకు; 
పాత్రము= అర్హుడవు; అయ్యెదు= అవుతావు; వనటతోడన్‌= శోకంతో; ఎద్దియున్‌= ఏది అయినా; ఏల?= ఎందుకు?; ఇపుడు= 
ఇప్పుడు; పురమునకున్‌= నగరానికి; ఏంగుము= వెళ్ళుము. 
తాత్పర్యం: “ఇంత తప్పనిసరి అనటం ఎందుకు? వ్యాసుడు ఆనతిచ్చినది నీవు చేస్తావు సుమా! ఈ పనివలన 
నీవన్నివిధాలా వృద్ధిలోకి రావటానికి అర్హత కలవాడివి అవుతావు. ఏదయినా శోకంతో చేయటం ఎందుకు? ఇప్పుడు 
నగరానికి వెళ్ళుము. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 137 
వ. మరల గాంగేయు కడకు వత్త; మదిమేలు, లె” మ్మని పలికి వెండియు. 343 


ప్రతిపదార్థం: మరలన్‌= తిరిగి; గాంగేయు= గంగాపుత్రుడైన భీష్ముడి; కడకున్‌= వద్దకు; వత్తము= వద్దాము; అది= ఆ పని; 
మేలు= మంచిది; లెమ్ము= బయలుదేరుము; అని= అంటూ; పలికి= చెప్పి; వెండియున్‌= తిరిగి; ఇంకా. 


తాత్సర్యం: భీష్ముడివద్దకు మరొకమారు వద్దాము. అదే మంచిది. లెమ్ము” (నగరానికి వెళ్ళటానికి) అని చెప్పి 
శ్రీకృష్ణుడు ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే * తమ్ములును విప్రవరులును ధరణి! గల్లు |; బహువిధంబుల ప్రజలును బార్జివేంద్ర 
చాతకప్రకరములు పర్ణన్యు( గోరు । నట్లు నిను గోరుదురు కృప నాదరింపు. 344 


ప్రతిపదార్థం: పార్టివ+ఇం(ద్ర!= రాజోత్తమా! ధర్మరాజా!; తమ్ములును= సోదరులు; విప్రవరులును= (బ్రాహ్మణ శ్రేష్టులు; ధరణిన్‌= 
భూమిపై; కల్ను= ఉన్న; బహువిధంబుల= అనేకములైన (వివిధ వర్గాలకు, జాతులకు చెందిన); ప్రజలును= మానవులు; చాతక= 
వానకోయిల; (ప్రకరములు= గుంపులు; పర్జన్యున్‌= మేఘుడిని; కోరు+అట్టు= కోరే విధంగా; నినున్‌= నిన్ను; కోరుదురు= 
కావాలనుకొంటారు; కృపన్‌= దయతో; ఆదరింపు(ము)= కాపాడుము (చేరదీయుము). 


తాత్సర్యం: ధర్మరాజా! నీతము లు, బ్రాహ ణోత్తములు, ఇంకా భూమిపై ఉన్న నానావిధ జాతివర్ణాలకు చెందిన జనులు 
వానకోయిలలు మేఘంకొరకు ఎదురు చూచే విధంగా, నిన్నే కావాలనుకొంటున్నారు. వారిని దయతో ఆదరించుము. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. ఈ సర్వజనంబుల మనోరథంబును సఫలంబులు సేయు' మని ప్రార్థించె; నివ్విధంబునం గృష్టద్వైపాయన 
నారదదేవల దేవస్థాణు కృష్ణులు లోనుగాం బెక్కండ్రు పెక్కుదెజంగుల. జెప్పిన వాక్యంబుల(జిత్తంబు కలంకదేటి, 
కౌంతేయాగ్రజుండు రాజ్యభార నిర్వహణోత్సాహం బంకురింప, శిశిరాపగమ సమయ కమలంబు ననుకరించు 
నాననంబుతో నప్పారాశర్య ప్రముఖ మునివరులకుం బ్రదక్షిణంబును దండప్రణామంబును నాచరించి, 
వారల వలన వసుమతీ వహనానుజ్ఞయు వివిధాశీర్వాదంబులుం బడసి వెలింగె; వారును నిజస్థానంబులకుం 
జనిరి; తదనంతరంబ. 345 


ప్రతిపదార్థం: ఈ సర్వజనంబుల= ఇప్పుడు చెప్పిన అందరు జనుల; మనోరథంబును= కోరికను; సఫలంబు= ఫలవంతం; 
చేయుము; అని= అంటూ (శ్రీకృష్ణుడు); ప్రార్థించెన్‌= వేడుకొన్నాడు; ఈ విధంబునన్‌= ఈ తీరుగా; కృష్ణద్వైపాయన= వ్యాసుడు; 
నారద; దేవల; దేవస్థాణు; కృష్ణులు; లోనుగాన్‌= మొదలైన; పెక్కండ్రు= అనేకులు; పెక్కు= బహు; తెజంగులన్‌= భంగుల; 
చెప్పిన= బోధించిన; వాక్యంబులన్‌= మాటలతో; చిత్తంబు= మనస్సు; కలంక= కలత (బాధ); తేజీ= తేరుకొని; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; రాజ్యభార= రాజ్యపరిపాలన అనే బాధ్యతను; నిర్వహణ= మోయాలనే; ఉత్సాహంబు= 
ఆసక్తి; అంకురింపన్‌= మొలకెత్తగా; శిశిర= శిశిర బుతువు యొక్క; అపగమ= వెనుదిరిగే; సమయ= కాలంలోని; కమలంబు= 
పద్మాన్ని; అనుకరించు= పోలిఉన్న; ఆననంబుతోన్‌= ముఖంతో; ఆ+పారాశర్య ప్రముఖ= వ్యాసుడు మొదలైన; మునివరులకున్‌= 
బుషి (శ్రేష్టులకు; ప్రదక్షిణంబు= వలగొనుట; దండప్రణామంబును= సాష్టాంగ దండ ప్రణామం (సాగిలి మొక్కటం); చేసి= 
ఆచరించి; వారలవలనన్‌= ఆ మునులనుండి; వసుమతీ వహన= భూభార నిర్వహణానికి; అనుజ్ఞయున్‌= అనుమతిని; వివిధ= 
అనేక; ఆశీర్యాదంబులున్‌= ఆశీస్సులును; పడసి= పొంది; వెలింగెన్‌= ప్రకాశించాడు; వారును= ఆ మునులును; నిజ= తమ; 
స్థానంబులకున్‌= తావులకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నిన్ను కోరే అందరు జనుల కోరికను తీర్చుము” అని శ్రీకృష్ణుడు ధర్మరాజును వేడుకొన్నాడు. ఈ 
విధంగా వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, కృష్ణుడు మొదలైన అనేకులు అనేకవిధాలుగా బోధించగా 
ఆ మాటతో మనస్సులో కలతపాటుపోయి, ధర్మరాజుకు రాజ్యపాలన చేయాలనే ఆసక్తి మొలకెత్తింది. శిశిర బుతువు 
వెళ్ళిపోయి వసంత బుతువు ప్రవేశించిన కాలంలో ఉన్న పద్మంవలె వికసించిన ముఖం కలవాడై, వ్యాసుడు మొదలైన 
మునులకు (ప్రదక్షిణలు, సాష్టాంగ దండప్రణామాలు చేసి, వారినుండి భూభారనిర్వహణానికి అనుమతిని, అనేక 
ఆశీస్సులను పొంది రాణించాడు. ఆ మునులు మొదలైనవారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత. 


నిశేషం: అలం: ఉపమ. 


సీ. దేవభూదేవ పూజావిశేషము లాచరించి । యక్కురుకులశ్రేష్టుం డుర్వి 
నెడనెడ బ్రుంగుడువడి యున్నరాజులు । సనుదెంచి కను నవసరము వేచి 
యునికి కృష్ణునిచేత విని పూసి తొడి కట్టి । కొలువిచ్చి, మణిహేమకుంజరాశ్వ 
కాంతాదులగు తగుకానికల్‌ గైకొని, । యానృ్ఫపాలురకు€ బ్రియం బొనర్షి, 


తే. యమ్ముకుందుండు వారును దమ్ముగమియు€ । దక్కుగల బంధుమిత్రులు ధౌమ్య ముఖ్య 
సూరిజనములు బలయంగఈ. దారకముల । మధ్యమున చొప్పుచంద్రుని మాడి బొలిచె. 346 

ప్రతిపదార్థం: ఆ+కురుకుల శ్రేష్టుండు= ఆ కురువంశోత్తముడు; దేవ= దేవతలకు; భూదేవ= బ్రాహ్మణులకు; పూజావిశేషంబులు= 
ప్రత్యేక పూజలు మొదలైనవి; ఆచరించి= చేసి; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; |బ్రుంగుడు+పడి= దాగుకొని (యుద్దానికి రాక); 
ఉన్న= ఉన్నటువంటి; రాజులు; చనుదెంచి= వచ్చి; కను+అవసరము= దర్శించటానికి తగిన సమయం కొరకు; వేచి+ఉనికి= 
ఎదురుచూస్తూ ఉండటం; కృష్ణునిచేతన్‌= కృష్ణుడు చెప్పగా; విని= ఆలకించి; పూసి= చందనాదులు అలదికొని; తొడి= 
అలంకరించుకొని; కట్టి= వస్త్రధారణచేసి; కొలువు+ఇచ్చి= తన ఆస్థానంలో స్థానమిచ్చి; మణి= మణులు; హేమ= బంగారం; 
కుంజర= ఏనుగులు; అశ్వ= గుర్రాలు; కాంతా= స్త్రీలు; ఆదులు+అగు= మొదలైన; తగు= యోగ్యమైన; కానికల్‌= ఉపహారాలు; 
కైకొని= స్వీకరించి; ఆ నృపాలురకున్‌= ఆ రాజులకు; ప్రియంబు= ఇష్టాన్ని; ఒనర్భి= కలిగించి; ఆ+ముకుందుండు= ఆ శ్రీకృష్ణుడు; 
వారును= ఆ రాజులు; తమ్ముగమియున్‌= సోదరబృందం; తక్కుగల= మిగిలిన; బంధు= చుట్టాలు; మి(త్రులు= స్నేహితులు; 
ధౌమ్యముఖ్య= ధౌమ్యుడు మొదలైన; సూరిజనములు= పండితులు; బలయంగన్‌= పరివేష్టించి ఉండగా; తారకముల= నక్షత్రాల; 
మధ్యమునన్‌= మధ్యలో; ఒప్పు= అందగించే; చం(ద్రుని= చంద్రుడి; మాడ్కిన్‌= వలె; పొలిచెన్‌= ప్రకాశించాడు. 
తాత్సర్యం: ఆ కురుకులోత్తముడైన ధర్మరాజు దేవబ్రాహ్మణ పూజలు విశేషంగా చేసి, అక్కడక్కడా దాగుకొని 
ఉన్న (యుద్ధంలో పాల్గొనక తప్పించుకొన్న) రాజులు వచ్చి దర్శించటానికి తగిన సమయంకొరకు కాచుకొని ఉన్నారని 
శ్రీకృష్ణుడు చెప్పగా విని, సంభ్రమంగా మైపూతలు, వస్రాలు ధరించి, వారికి ఆస్థానంలో తా విచ్చి, వా రిచ్చిన 
మణులు, బంగారం, ఏనుగులు, గుర్రాలు, (స్త్రీలు మొదలైన యోగ్యమైన కానుకలను స్వీకరించి, ఆ రాజులకు 
సంతోషాన్ని కలిగించి, ఆ సామంతరాజులు, తమ్ముల బృందం, మిగిలిన బంధువులు, స్నేహితులు, ధౌమ్యుడు 
మొదలైన పండితులు తనను పరివేష్టించి ఉండగా చుక్కలమధ్య చంద్రుడివలె ప్రకాశించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. మటునా(డు కల్యంబునం గాలోచితకృత్యంబు లాచరించి ధవళానులేపన మాల్యవస్తాభరణంబుల 
నలంకృతుందై. 347 


శాంతిపర్వనము - ప్రథమాశ్వాసము 139 


ప్రతిపదార్థం: మజునాండు= మరుసటిరోజు; కల్యంబునన్‌= వేకువనే; కాల+ఉచిత= సమయానికి తగిన; కృత్యంబులు= పనులు; 
ఆచరించి= చేసి; ధవళ= తెల్లని; మాల్య= పూలదండలు; వస్త్ర= వస్త్రములు; ఆభరణంబులన్‌= నగలతోను; అలంకృతు(డు+ఐ= 
అలంకరించబడినవాడై. 


తాత్పర్యం: మరుసటిరోజు వేకువనే సమయోచితమైన పనులు (కాలకృత్యాదులు) నిర్వర్తించి, తెల్లని పూలదండలు, 
వ(స్తాలు, నగలు అలంకరించుకొని (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నవమగు రథమున షోడశ । ధవళహరుల( బూన్వం బనిచి ధరణిపుండు విధుం 
డవిరళ సుధారథం బె । క్కువిధము దో(పంగ నెక్కె. గురువంశనిధీ! 348 


ప్రతిపదార్థం: కురువంశనిధీ= కురువంశానికి పెన్నిధివంటి జనమేజయ చక్రవర్తీ!; నవము+అగు= (క్రొత్తది అయిన; రథమునన్‌= 
రథానికి; షోడశ= పదునారు; ధవళ= తెల్లని; హరులన్‌= గుర్రాలను; పూన్నన్‌= పూన్ఫుమని; పనిచి= ఆజ్ఞాపించి; ధరణిపుండు= 
రాజు, ధర్మరాజు; విధుండు= చంద్రుడు; అవిరళ= ఎడబాయని; సుధారథంబు= వెన్నెల అనే రథాన్ని; ఎక్కు= అధిరోహించే; 
విధము= తీరు; తోయుంగన్‌= అనిపించగా; ఎక్కెన్‌= అధిరోహించాడు. 


తాత్పర్యం: జనమేజయ చక్రవర్తీ! ధర్మరాజు కొత్తరథానికి పదహారు తెల్లని గుర్రాలను పూన్ఫుమని ఆజ్ఞాపించి, 
ఆ రథాన్ని చంద్రుడు తనని ఎడబాయని వెన్నెలరథాన్ని ఎక్కిన విధం తలపింపచేస్తూ అధిరోహించాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


శా. సారథ్యంబు వహింప భీముండు, సితచ్చత్రంబు గాండీవి సె 
ల్వారం బట్ట(గం, జామరల్‌ గవ లిడన్‌ హారిప్రభంబయ్యె; న 
త్తేరం దేవురు నగ్నిపంచకము వేదిం బొల్లునట్లొప్పి రం 
భోరాశిధ్వనివోలె. దూర్యనికరంబుల్‌ మోసె నొక్కున్ముడిన్‌. 349 


ప్రతిపదార్థం: భీముండు= భీమసేనుడు; సారథ్యంబు+వహింపన్‌= రథచోదనం చేయగా; గాండీవి= అర్జునుడు; సితచ్చత్రంబు= 
తెల్లగొడుగు; చెల్వారన్‌= అందమతిశయించగా; పట్టంగన్‌= పట్టుకొనగా; కవలు= నకుల సహదేవులు; చామరల్‌= వింజామరాలను; 
ఇడన్‌= పట్టుకోగా (వీచగా); ఆ+తేరు+అందున్‌= ఆ రథంలో; హారి= మనోహరమైన; ప్రభంబు+అయ్యెన్‌= కాంతికలిగిన దయింది 
(ప్రకాశించింది); ఆ+తేరు+అందున్‌= ఆ రథంలో; ఏవురున్‌= అయిదుగురు (పాండవులు); అన్నిపంచకము= పంచాగ్నులు; 
వేదిన్‌=అందు; యజ్ఞవేదికయందు; పొల్చున్‌+అట్టు= వెలిగేటట్లు; ఒప్పిరి= అందగించారు; అంభోరాశి= సముద్రపు; ధ్వని= శబ్దం; 
పోలెన్‌= వలె; తూర్యనికరంబుల్‌= వాద్య సముదాయాలు; ఒక్కుమ్మడిన్‌= ఒక్కసారిగా; మోసెన్‌= మోగాయి. 


తాత్పర్యం: ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు. అర్జునుడు వెల్లగొడుగును అంద 
మొప్పుగా పట్టాడు. నకుల సహదేవులు వింజామరలు పట్టుకొని వీస్తున్నారు. వారితో ఆ రథం మనోహరమై ఒప్పారింది. 
పంచాగ్నులు యజ్ఞవేదికపై పొలుపారినట్టు పాండవులైదుగురూ ఆ రథంలో ప్రకాళించారు. సముద్రఘోషవలె 
వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి. 

విశేషం: అలం: ఉపమ. పంచాగ్నులు: 1. ఆహవనీయాగ్ని, 2. దక్షిణాగ్ని, 3. గార్హపత్యాగ్ని, 4. సభ్యాగ్ని, 5. అపసధ్యాన్షి - ఇవి 
యజ్ఞవేదికి తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఈశాన్య దిక్కులం దుంటాయి. 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మరాజు సపరివారంబుగా( గరినగరంబు( బ్రనేశించుట: (సం. 12-38-34) 


వ. ఇట్లునితాంతకాంతిప్రకారుండై పాండవాగ్రజుండు పాండురాజాగ్రజు నతని దేవిం బ్రభూతాందోళికారూఢులం 
జేసి పురస్కరించుకొని శైబ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకంబు లను వాహంబులు పూనినరథంబున సాత్యకి 
సహితుండయి వెలుంగు వెన్నునిం బిటింది దెసం బెట్టికొని, యతని కలన మనోజవంబులగు హయంబులం 
బూనిన యవదాత స్యందనంబున యుయుత్సుం డరుగుదేర, నుచిత వాహనారూఢుండై విదురుండు 
కుంతీప్రముఖ కురుస్తీజనంబుల నందలంబుల నిడికొని వెనుకనడవ, నరేంద్రులు నానాముఖంబులం దమతమ 
సేనల తోడం గూడ. గొలిచి చనుదెంచుచుండం జనునప్పుడు. 350 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవ+అ(గ్రజుండు= పాండు రాజకుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; నితాంత= ఎడతెగని, 
అంతులేని; కాంతి ప్రకారుండు+ఐ= వెలుగుతో కూడినవాడై; పాండురాజ+అ(గ్రజున్‌= పాండురాజు అన్న అయిన ధృతరాష్టుడిని; 
అతని దేవిన్‌= అతడి భార్య అయిన గాంధారిని; ప్రభూత= ఉన్నతమైన; గొప్ప; ఆందోళికా= పల్లకీని; ఆరూఢులన్‌= అధిరోహించిన 
వారినిగా; చేసి= ఒనర్చి; పురస్కరించుకొని= వారిని ముందుండేటట్టుగా చేసి; శైబ్య= శైబ్యం ; సుగ్రీవ= సుగ్రీవం; మేఘపుప్పు= మేఘపుప్పుం; 
వలాహకంబులు= వలహకం; అను= అనే పేర్టుగల; వాహంబులు= గుర్రాలు; పూనిన= పూన్చిన; రథంబునన్‌= తేరుపై; సాత్యకి 
సహితుండు+ఐ= సాత్యకితో కూడుకొన్నవాడై; వెలుంగు= (ప్రకాశించే; వెన్నుని= శ్రీకృష్ణుడి; పిజిందిదెసన్‌= వెనుకవైపు; పెట్టికొని= 
ఉంచుకొని; అతని= ధర్మరాజు; కెలనన్‌= పార్వాన; మనోజవంబులు+అగు= మనసంతటి వేగంకల; హయంబులన్‌= గుర్రాలను; 
పూన్షిన= పూనిన; అవదాత= శ్రేష్టమైన, స్వచ్చమైన; స్యందనంబునన్‌= రథంలో; యుయుత్సుండు; అరుగు+తేరన్‌= వస్తుండగా; 
ఉచిత= తగిన; వాహన+ఆరూఢుండు+ఐ= రథాన్ని అధిరోహించినవాడై; విదురుండు; కుంతీ'ప్రముఖ= కుంతీదేవి మొదలైన; 
కురుస్రీజనంబులన్‌= కౌరవగస్తీలను; అందలంబులన్‌= పల్లకీలలో ; ఇడికొని= ఉంచి; వెనుక నడువన్‌= వెనుకగా వస్తుండగా; నరేంద్రులు= 
రాజులు; నానా ముఖంబులన్‌= అన్ని వైపులనుండి; తమతమ= తమయొక్క; సేనలతోడన్‌= సైన్యాలతో; కూడన్‌= కలిసి; కొలిచి= 
సేవించి; చనుదెంచుచుండన్‌= వస్తూ ఉండగా; చను+అప్పుడు= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు అంతులేని ప్రకాశంతో వెలిగిపోతూ ధృతరాష్టుడినీ, గాంధారినీ గొప్ప పల్లకిలో 
కూర్చుండబెట్టి తన ముందుంచుకొని, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు అనే గుర్రాలను పూన్చిన రథంపై 
సాత్యకితో కలిసి శ్రీకృష్ణుడు వెనుక వస్తుండగా, ప్రక్కనే మనోవేగంతో పరుగెత్తే గుర్రాలను పూన్చిన శ్రేష్టమైన 
రథంపై యుయుత్సుడు వస్తుండగా, తనకు యోగ్యమైన వాహనాన్ని తా నధిరోహించి, కుంతీదేవి మొదలైన 
అంతఃపుర స్త్రీలను పల్లకీలలో ఉంచి, విదురుడు వెనుక వస్తుండగా, రాజులు అన్ని వైపుల నుండి తమ సైన్యాలతో 
కలిసి సేవిస్తుండగా, బయలుదేరే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ద్విరదంబుల నరదంబులC। దురగంబుల( గాల్టలముల. దూర్యంబుల సీ 
గిరులన్‌ గొడుగులం బడగల('। బరిస్స్పురిత మయ్యె నతని పయనంబు గడున్‌. 351 


ప్రతిపదార్థం: అతని పయనంబు= ఆ ధర్మరాజు ప్రయాణం; ద్విరదంబులన్‌= ఏనుగులతో; అరదంబులన్‌= రథాలతో; 
తురగంబులన్‌= గుర్రాలతో; కాల్చలములన్‌= బంటులతో; తూర్యంబులన్‌ సీగిరులన్‌= వింజామరలతో; గొడుగులన్‌= ఛత్రాలతో; 
పడగలన్‌= ధ్వజాలతో; కడున్‌= మిక్కిలి; పరిస్ఫురితము+అయ్యెన్‌= ప్రకటితం అయింది. 


తాత్సర్యం: ఆ విధంగా సాగుతున్న ధర్మరాజు ప్రయాణం ఏనుగులు, రథాలు, గుర్రాలు, బంటులు, 
వాద్యాలు,వింజామరలు, ఛ(త్రాలు, ధ్వజాలతో అధికంగా ప్రకటిత మయింది. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 141 


వ. మణియును. 352 
తాత్సర్యం: అంతేకాక, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క వందిజనులు( బాఠకులుం । గ్రందుకొనం బొగడ జదువగా మాగధు లా 
నందముగ. బాడ నుచితపు । మందత్వము గమనమునకు మహిమ యొనర్పన్‌. 353 


ప్రతిపదార్థం: వందిజనులు= భట్టులు; పాఠకులున్‌= వేదపాఠం చదివేవారు; క్రందుకొనన్‌= అతిశయించినట్టు; పొగడన్‌= కీర్తిస్తుండగా; 
చదువణగాన్‌= పరఠిస్తుండగా; మాగధులు= వంశకీర్తనం చేసేవారు; ఆనందముగన్‌= సంతోషంగా; పాడన్‌= పాడుతుండగా; 
ఉచితము+మందత్వము= తగినటువంటి నెమ్మదితనం; గమనమునకున్‌= నడకకు; మహిమ= గొప్పదనం; ఒనర్చన్‌= కూర్చగా. 


తాత్పర్యం: రాజును పొగడి జీవించే వందులు కీర్తిస్తుండగా, వేదపాఠం చదివేవారు పఠిస్తుండగా, వంశచరిత్రను, 
(ప్రతిష్టను కీర్తించే మాగధులు సంతోషంగా పాడుతుండగా, తగిన నెమ్మదితనం ప్రయాణానికి గొప్పతనాన్ని 
కూర్చగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. అన్నరనాథుండు నడచి నాగనగరంబు ప్రవేశించె; నంతకుమున్న యందలి జనంబులు గలువడములును 
దోరణంబులను గ్రముక కదళీస్తంభపూర్ణకుంభ స్థాపనంబులను కస్తూరి కలయంపులను గర్పూరపు 
ముగ్గులను బుష్వోపహారంబులను బ్రాలంబమాలికలను నొప్పు మిగుల నప్పురం బలంకరించి, యాబాల 
వృద్దంబుగా( బరమాంబరానులేపన మాల్యభూషణంబులం బొలిచి, బహుల ప్రమదంబున సమ్మర్ధంబులగు 
సంచారంబులం జారుత్వవిశేషంబు వహించి రక్కురు రాజోత్తముండు రాజమార్గంబు దథిసి 
చనుసమయంబున. 354 


ప్రతిపదార్థం: ఆ+నరనాథుండు= ఆ రాజు; నడచి= వెడలి; నాగపురంబు= హస్తినాపురంలో; |ప్రవేశించెన్‌= అడుగుపెట్టాడు; 
అంతకుమున్ను+అ= అంతకన్న ముందే; అందలి= అచటి; జనంబులు= ప్రజలు; కలువడములును= వేడుకగా ధ్వజస్థంభాలకు వేలాడగట్టిన 
కలువపూదండలు; తోరణంబులను= మంగళచిహ్నాలైన మామిడాకుల దండలు; క్రముక= పోక; కదళీ= అరటి; స్తంభ= బోదెలతోను; 
పూర్ణకుంభ స్థాపనంబులను= నిండైన కలశాలను శుభచిహ్నంగా నిలపటం; కస్తూరి కలయంపులను= కసూరి కలిపి చల్లిన కళ్ళాపులతోను; 
కర్ఫూరము+(ముగ్గులను= కర్పూరంతో వేసిన రంగవల్లికల తోను; పుష్ప+ఉపహారంబులను= పూల కానుకలతో (పుష్పుగుచ్చాలు మొదలైనవి); 
ప్రాలంబ మాలికలను= బాగా వేలాడుతున్న దండలతోను; ఒప్పు+మిగులన్‌= అందం అతిశయించగా; ఆ+పురంబు= ఆ నగరాన్ని; 
అలంకరించి= సింగారించి; ఆ బాల వృద్దంబుగాన్‌= పిల్లలు మొదలు పెద్దలవరకు అందరునూ; పరమ= శ్రేష్టమైన; అంబర= వస్త్రాలు; 
అనులేపన= మైపూతలు; మాల్య= పూలమాలలు; భూషణంబులన్‌= నగలతో; పొలిచి= చక్కనై, అలంకరించుకొని; బహుల ప్రమదంబునన్‌= 
ఎంతో సంతోషంతో; సమ్మర్దంబులు+అగు= ఒకరితో ఒకరు రాజుకుంటున్నట్టు; సంచారంబులన్‌= కదలికలతో (తిరుగాడుతూ); చారుత్వ 
విశేషంబుల= ఒప్పిదమైన అతిశయాన్ని; వహించిరి= కలిగి ఉన్నారు; ఆ+కురురాజ+ఉత్తముండు= ఆ కురువంశ రాజులలో డ్రేష్టుడైన 
ధర్మరాజు; రాజమార్గంబు= రాచబాటను; తటిసి= సమీపించి; చను సమయంబునన్‌= వెళ్ళే సమయంలో. 


తాత్సర్యం: ధర్మరాజు నడచి హస్తినాపురంలో ప్రవేశించాడు. అంతకన్న ముందుగా హస్తినాపురజనులు ధ్వజస్తంభాలకు 
కలువపూల దండలను (వ్రేలాడగట్టి, మంగళతోరణాలు కట్టి, పోక అరటిబోదెలను, పూర్ణకలశాలను స్థాపించి, కస్తూరితో 
కళ్ళాపి చల్లి కర్పూరపు రంగవల్లులు తీర్చి, పూలగుత్తులతోనూ, చక్కగా (వ్రేలాడుతున్న పూలదండలతోను ఎంతో 
అందంగా ఆ నగరాన్ని అలంకరించారు. పసిపిల్లల నుండి వృద్దులవరకు అందరూ ఎంతో (శ్రేష్టమైన వస్త్రాలను, మై 
౧ ఠా © = 
పూతలను, పూలదండలను, నగలను ధరించి చక్కదనంతో ఒప్పారుతూ ఎంతో ఆనందంగా ఒకరినొకరు 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒరుసుకొంటూ (వీథులలో ఎడంలేని విధంగా జనులతో నిండాయని భావం.) చాలా సంబరంగా తిరుగుతున్నారు. 
అప్పుడు ధర్మరాజు రాచబాటను సమీపించి వెళ్ళే సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హర్మ్యములనుండి పణ్యపుణ్యాంగనాని । కరము లక్షతయుత, మౌక్తికముల సేస 
లొలుక( గల్పలతాచయంబులును పుష్ప । వృష్టి పెల్లుగం గురిసిన విధము దోంచె. 355 


ప్రతిపదార్థం: హర్మ్య్యములనుండి= భవనములపై నుండి; పణ్య+పుణ్య+అంగనా= వేశ్యాస్త్రీల, పుణ్యప్రీల; నికరములు= 
సముదాయాలు; అక్షతయుత= అక్షతలతో (నలగని పూలతో); కూడిన; మౌక్తికముల= ముత్యాల; సేసలు+ఒలుకన్‌= అక్షతలు 
చల్లగా; కల్పలతా= కల్పవృక్షాల; చయంబులు= గుంపులు; పుష్పవృష్టి= పూలవాన; పెల్టుగన్‌= అధికంగా; కురిసిన విధము= 
కురిసినట్టుగా; తోశణెన్‌= అనిపించింది. 


తాత్పర్యం: భవనాల పైనుండి వేశ్యాంగనలు, పుణ్య(స్తీలు గుంపులుగా చేరి ముత్యాలతో కూడిన నలగని పూలు 
అక్షతలుగా చల్లుతుండగా కల్పవృక్షాల సముదాయం అధికంగా పూలవాన కురిపించినట్టుగా అనిపించింది. 


నిశేషం: అలం: ఉపమ. 
వ. అట్టియెడం జూడం బటితెంచిన పొరజానపద జనంబులు దమలోన. 356 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; చూడన్‌= చూడటానికి; పజతెంచిన= వచ్చిన; పౌర= పురజనులు; జానపదజనంబులు= 
జానపదులు; తమలోనన్‌= తమలోతాము. 


తాత్సర్యం: ఆ సమయంలో అక్కడికి చూడటానికి వచ్చిన నగరవాసులు, (గామవాసులు అయిన (ప్రజలు తమలో 
తాము. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ,  “దిగ్విజయంబునం దేజస్వి యయ్యు న । జాతశత్రుం డనం జను నితండె; 
రాజసూయ మహాధ్వరము సేసి విపుల । గనక రత్నాదుల. దనిపె నితడె; 
నిత్యవ్రతంబుగా సత్యంబు పాలించు । నిష్ట యస్థలితగా నెటిపె నిత(దె; 
ధర్మైక నిరతు€ డీతం దొక్కరు(డ చువ్వ । యని పల్కుటకు€ బాత్ర మయ్య నితందె; 


తే. బలము దగవును ధర్మంబు వెలయ. బగటి । ననవశేషంబుగాం దెగటార్డె నితండె 
యనంగ మటియును వివిధ కీర్తనల హర్ష । వచనముల నుల్లసిల్లు రవంబు మిగిలె. 357 


ప్రతిపదార్థం: ఇతండు+ఎ= ఇతడు మాత్రమే; దిగ్గిజయంబునన్‌= అన్ని దిక్కులు జయించటంతో; తేజస్వి= కాంతిమంతుడు; 
అయ్యున్‌= అయి ఉండికూడ; అజాతశత్రుండు= పుట్టని శత్రువులు గలవాడు; అనన్‌= అనగా; చనున్‌= చెల్లుతున్నాడు; 
ఇతండు+ఎ= ఇతడే; రాజసూయ మహా+అధ్వరము= రాజసూయం అనే పేరున్న గొప్పయజ్ఞం; చేసి= ఒనరించి; విప్రులన్‌= 
(బ్రాహ్మణులను; కనక= బంగారం; రత్న= మణులు; ఆదులన్‌= మొదలైన వాటితో; తనిపెన్‌= సంతృప్తి పరిచాడు; ఇతండు+ఎ= 
ఇతడే సుమా!; నిత్య= ఎల్లప్పుడూ; వ్రతంబు+కాన్‌= ఆచరించవలసిన పద్దతిగా; సత్యంబు= సత్యవాక్యాన్ని; పాలించు= అనుసరించే; 
నిష్ట= నియమం; అస్థలిత+కాన్‌= చెక్కుచెదరకుండా; నెజపెన్‌= అమలు జరిపాడు; ఇతండు+ఎ= ఇతడే, ఈ ధర్మరాజే; 
ధర్మ+ఏక+నిరతుండు= వేదచోదిత మార్గంలో అనన్యనిష్ట కలవాడు; ఈతండు= ఈ ధర్మరాజు; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
చువ్వె= సుమా! అని పల్కుటకున్‌= అంటూ చెప్పటానికి; పాత్రము= అర్హుడు; అయ్యెన్‌= అయ్యాడు; ఇతండు+ఎ= ఇతడే; 


శాంతిపర్వనము - ప్రథమాశ్వాసము 143 


బలమున్‌= శక్తి తగవును= న్యాయం; ధర్మంబు= వేదోక్తవిధి నిర్వహణం; వెలయన్‌= ఒప్పగా; పగణున్‌= శత్రువులను; 
అనవశేషంబు+కాన్‌= మిగలకుండా; తెగటార్బెన్‌= సంహరించాడు; అన(గన్‌= అనేట్టుగా; మణియును= ఇంకా; వివిధ కీర్తనలన్‌= 
అనేక విధాలైన పొగడ్తలతోను; హర్షవచనములన్‌= సంతోషంతో కూడిన మాటలతోను; ఉల్లసిల్లు= అతిశయించే; రవంబు= ధ్వని; 
మిగిలెన్‌= ఎక్కువయింది. 

తాత్సర్యం: 'అన్ని దిక్కుల రాజులను జయించి కీర్తిమంతుడై కూడ 'అజాతశత్రుడు' అని ప్రసిద్ది కెక్కింది ఇతడే. 
రాజసూయం అనే గొప్ప యజ్ఞం చేసి బ్రాహ్మణులను బంగారం, రత్నాలు మొదలైన వాటితో తృప్తి పరచిం 
దితడే. సత్యవాక్య పరిపాలనను నిరంతరం ఆచరించే నియమంపట్ల ఉన్న లగ్నత చెక్కుచెదరనీయనిది ఇతడే. 
ధర్మాచరణంలో అనన్యనిష్ట గలవా డితడొక్కడే సుమా! అని చెప్పటానికి తగిన అర్హత కలవా డితడే. శక్తి న్యాయం, 
ధర్మం ఒప్పేటట్టుగా శత్రువులను నిశ్ళేషంగా చంపింది ఇతడే” అంటూ, ఇంకా అనేక పొగడ్తలతోనూ, సంతోషంతో 
కూడిన మాటలతోనూ అధికమైన శబ్దం అతిశయించింది. 


విశేషం: అజాతశత్రుడు: పుట్టని శత్రువులు కలవాడు. అంటే ధర్మరాజు ఎవరినీ తన శత్రువులుగా భావించడు. ఇతరులు 
ధర్మరాజును శత్రువు అనుకుంటే అనుకొనవచ్చును. అంతశ్ళత్రువుల పుట్టుక తనలో లేనివాడు. దిగ్విజయం చేసికూడా అజాతశత్రువు 
అనే బిరుదాన్ని నిలుపుకొన్న ఘనత ధర్మరాజుకే దక్కింది. 
క. లావులు వెరవులు. దాల్ములు€ । జేవలు నస్థలితములుగ( జెల్లు పనులు నా 

నా విధములఈ. బేర్కొనుచుం । బావని నరు గవలం బొగడు పటురవ మెస౮న్‌. 358 
ప్రతిపదార్థం: లావులు= బలాలు; వెరవులున్‌= ఉపాయాలు; తాల్ములున్‌= ఓర్పులూ; చేవలున్‌= సామర్థ్యాలూ; అస్థలితములు గన్‌= 
జారనివిగా (చెక్కుచెదరక); చెల్లు= నడిచే; పనులు= కార్యాలు; నానావిధములన్‌= అనేక తీరులుగా; పేర్కొనుచున్‌= ఏకరువు 
పెట్టుతూ; పావనిన్‌= భీముడిని; నరున్‌= అర్జునుడిని; కవలన్‌= నకుల సహదేవులనూ; పొగడు= కీర్తించే; పటు= గొప్ప; రవము= 
ధ్వని; ఎసలౌన్‌= ఎక్కువైంది. 
తాత్పర్యం: బలాలు, ఉపాయాలు, ఓర్పులు, సామర్థ్యాలు ఏమాత్రం చెదరకుండ (తక్కువకాకుండా) నిర్వర్తించిన 
ఘనకార్యాలనన్నింటిని అనేక విధాలుగా చెప్పుకొంటూ (పౌరులు) భీమార్జున నకుల సహదేవులని పొగడుతున్న 
ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి. 
విశేషం: అలం: యథాసంఖ్యం. భీమాదులందరిలో సమష్టిగా నాలుగు గుణాలు చూస్తున్నా, ప్రత్యేకించి భీముడిలో బలం, 
అర్జ్హునుడిలో ఉపాయం, నకులుడిలో ఓర్పు, సహదేవుడిలో సామర్థ్యం గమనించి ప్రజలు కీర్తించారని క్రమాలంకారం వలన 
(గ్రహించవచ్చును. 
క, “వ్రతచర్యయు భాగ్యంబును । ధృతియు మతియు నరయ ద్రౌపదికి నెనయగు భూ 

పతివల్లభాజనము లీ । క్షితి. గలరే యనురవంబు సెలం౧౦ గలయన్‌. 359 


ప్రతిపదార్థం: వ్రతచర్యయున్‌= ఉపవాసాది పుణ్యకర్మలు, నోములు మొదలైనవి ఆచరించటం; భాగ్యంబును= అదృష్టం, పతుల 
అనురాగం; ధృతియున్‌= ధైర్యం; మతియున్‌= తెలివి; అరయన్‌= చూడగా; (ద్రౌపదికిన్‌= (ద్రౌపదితో; ఎన+అగు= సాటి అయిన; 
భూపతివల్లభాజనములు= రాజపత్నులు; ఈక్షితిన్‌= ఈ భూమిలో; కలరు+ఏ?= ఉన్నారా? (లేరని భావం); అను= అనే; రవంబు= 
ధ్వని; కలయన్‌= అంతటా; చెలగాౌన్‌= వ్యాపించింది. 


తాత్సర్యం: పుణ్యకర్మలు, నోములు చేయటంలోనూ, అదృష్టం, ధైర్యం, తెలివి కలిగి ఉండటంలోనూ, రాజపత్నులెవ్వరూ 
ద్రౌపదికి సాటి అయినవారు ఈ భూమిలో ఉన్నారా?” (లేరు అని భావం) అనే ప్రశంసల సవ్వడి అంతటా వ్యాపించింది. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు పెల్లయిన మోతను దరంగితము లైన నెరవుల పెంపున( బురంబు చంద్రోదయ ఘూర్ణమానంబైన 
మహార్ధవంబు ననుకరించె; నా ధర్మరాజు రాజమందిరద్వారంబు సేరంజనియె; నప్పుడు బహువిధంబులగు 
శోభనద్రవ్యంబులు గరంబులంగొని భవ్యభూసురులును బుణ్యాంగనలును నెదుర్మొన, వాని నెల్లం గైకొనుచుం 
బ్రవేశించి యతం డేనుంగు మొగసాల నరదంబు డిగ్గి, ధౌమ్య ధృతరాష్ట్ర పురస్సరంబుగా నభ్యంతర 
నివాసంబు సొచ్చి, గృహదేవతలం బూజించి, మగుడ బహిరంగణ భూమికి వచ్చి, నగర దేవతా పూజలు 
సేయింపందగువారలం బనిచి, బ్రాహ్మణ సంఘంబులం గానిపించుకొని, కనకంబులును గోవులు మొదలైన 
వివిధ వస్తువులు నొసంగి; నప్పు డాశీర్వాద నాదంబులను శంఖభేరీ ప్రముఖ మంగళ తూర్యరవంబులను 
రోదసి పిక్కటిల్లె; దదనంతరంబ నిశ్శబ్దంబై యున్న సకల జనంబులును నజ్జనపాలు నాననం బాలోకించు 
చుండి; రట్టియెడ దుర్యోధన సఖుండైన చార్వాకుం డను నొక్కరక్కసుండు విప్రాకారంబు గైకొని త్రిదండి 
వేషం బలవడ నయ్యవనీదేవతాకోటిలో నిల్చి యన్నరనాథున కిట్లనియె. 360 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెల్లు+అయిన= అధికమైన; (మో(తను= ధ్వనితో; తరంగితములు+ఐన= ఉప్పొంగిన; 
నెరవుల= మార్గాల; పెంపునన్‌= ఆధిక్యంతో; పురంబు= నగరం; చంద్ర+ఉదయ= చంద్రోదయ సమయంలో; ఘూర్షమానంబు+ఐన= 
ఎగసిపడుతున్న; మహా+అర్లవంబును= గొప్ప సముద్రాన్ని; అనుకరించెను= పోలి ఉన్నది; ఆ ధర్మరాజు; రాజమందిర ద్వారంబు= 
రాజప్రాసాదపు వాకిలిని; చేరన్‌+చనియెన్‌= సమీపించపోయాడు; అప్పుడు= ఆ సమయంలో; బహువిధంబులు+అగు= వివిధ 
ప్రకారాలైన; శోభనద్రవ్యంబులు= మంగళ ద్రవ్యాలు; కరంబులన్‌= చేతులలో; కొని= పట్టుకొని; భవ్యభూసురులును= 
శుభప్రదులైన బ్రాహ్మణులు; పుణ్య+అంగనలునున్‌= పుణ్య(స్తీలు, ముత్తైదువలు; ఎదుర్కొనన్‌= ఎదురురాగా; వానిన్‌+ఎల్లన్‌= 
వాటినన్నింటిని; కైకొనుచున్‌= (గ్రహిస్తూ; ప్రవేశించి= అడుగిడి; ఏనుంగు= పెద్దదైన; మొగసాలన్‌= ముఖశాలలో; అరదంబు= 
రథం; డిగ్గి= దిగి; ధౌమ్య= ధౌమ్యుడు; ధృతరాష్ట్ర= ధృతరాష్ట్రుడు; పురస్పరంబు+కాన్‌= ముందు నడుస్తుండగా; అభి+అంతర, 
నివాసంబు= అంతఃపురం; చొచ్చి= (ప్రవేశించి; గృహదేవతలన్‌= తమ ఇంటి దైవాలను (కులదైవాలను); పూజించి= అర్చించి; 
మగుడన్‌= తిరిగి; మరల; బహిః:+అంగణ భూమికిన్‌= ముంగిలికి వెలుపల ఉన్న (ప్రదేశానికి; వచ్చి= చేరి; నగరదేవతా= 
నగరాధిదేవత; పూజలు= అర్చనలు; చేయింపన్‌= నిర్వర్తించటానికి; తగువారలన్‌= తగినవారిని; పనిచి= పంపి; (బ్రాహ్మణ 
సంఘంబులన్‌= విప్రగణాలను; కానిపించుకొని= దర్శించుకొని; కనకంబులును= బంగారాలు; గోవులు= ఆవులు; మొదలు+ఐన= 
ఆదిగా; వివిధ+ అనేకమైన; వస్తువులున్‌= సంభారాలను; ఒసంగెన్‌= ఇచ్చాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆశీర్వాదనాదంబులను= 
ఆశీర్వచనాలతోనూ; శంఖ= శంఖాలు; భేరీ= దుందుభులు; ప్రముఖ= మొదలైన; మంగళ= శుభప్రదమైన; తూర్య= వాద్యాల; 
రవంబులను= ధ్వనులతో; రోదసి= అంతరిక్షం; పిక్కటిల్లైన్‌= పూర్తిగా నిండిపోయింది; తద్‌= ఆ; అనంతరంబు+అ= తర్వాత; 
నిశ్శబ్దంబు+ఐ= శబ్దం లేనిదై; ఉన్నన్‌= ఉండగా; సకల= సమస్తమైన; జనంబులునున్‌= (ప్రజలు; ఆ+జనపాలున్‌= ఆ రాజుయొక్క; 
ఆననంబు= ముఖం; ఆలోకించుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండిపోయారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; దుర్యోధన సఖుండు= 
దుర్యోధనుడి మిత్రుడైన; చార్వాకుండు+అను= చార్వాకుడు అనే; ఒక్కరక్కసుండు= ఒక రాక్షసుడు; విప్ర+ఆకారంబున్‌= 
(బ్రాహ్మాణరూపం; కైకొని= (గ్రహించి; త్రిదండి= సన్న్యాసి; వేషం= అలంకారం; అలవడన్‌= ధరించి; ఆ+అవనీదేవతాకోటిలోన్‌= 
బ్రాహ్మణ సముదాయంలో; నిల్చి= ఉండి; ఆ+నరనాథునకున్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అత్యధికమైన ధ్వనులతో ఉప్పొంగిన బాటల అతిశయంతో ఆ నగరం చంద్రోదయ 
సమయంలో ఎగసిపడుతున్న మహాసముద్రం వలె ఉన్నది. అప్పు డా ధర్మరాజు రాజ(ప్రాసాదాల వాకిలి సమీపించాడు. 


ఆ సమయంలో ఎన్నో రకాల మంగళద్రవ్యాలు చేతులలో ధరించి శుభప్రదులైన బ్రాహ్మణులు, పుణ్య(స్తీలు ఎదురు 
రాగా ఆ మంగళ ద్రవ్యాల నన్నింటినీ గ్రహిస్తూ నగరులో (ప్రవేశించి, చాల పెద్దదైన ముఖశాల (గజశాల) వద్ద 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 145 


రథం దిగి, ధౌమ్యుడు, ధృతరాష్ట్రుడు ముందు నడుస్తుండగా అంతఃపురం (ప్రవేశించి, తమ ఇలవేల్పులను అర్చించి, 
తిరిగి వెలుపలి (ప్రదేశానికి వచ్చి, నగర దేవత పూజలు చేయించటానికి అర్హులైనవారిని ఏర్పాటు చేయించి, 
(బ్రాహ్మణులను దర్శించుకొని, వారికి బంగారం, గోవులు మొదలైన అనేక సంభారాలు దానం చేశాడు. అప్పుడు 
ఆ (బ్రాహ్మణులు చేసిన ఆశీస్సుల ధ్వనులతోనూ, శంఖం భేరీ మొదలైన మంగళ వాద్యాల ఘోషతోనూ ఆకాశం 
మారు([మోగింది. ఆ తరువాత జనులంతా శబ్దం చేయకుండా ధర్మరాజు ముఖం చూస్తూ ఉండిపోయారు. అటువంటి 
సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు అనే పేరుగల రాక్షసు డొకడు (బ్రాహ్మణరూపం ధరించి సన్న్యాసి 
వేషం వేసికొని, (బ్రాహ్మణసమూహంలో నిలబడి ఆ రాజుతో ఇట్టా అన్నాడు: 


నిశేషం: అలం: ఉపమ. తిదండి= మనోదండం, వాగ్రండం, కర్మదండం అనే మూడు దండాలు ఉన్నవాడు సన్న్యాసి. 
చార్వాకుం డను రాక్షసుండు బ్రాహ్మణ నిగ్రహంబున. జచ్చుట (సం. 12-39-22) 


చ. “వినుము నరేంద్ర! సర్వమగు విప్రజనంబును గూడి నన్ను బం 

చిన విధ 'మీత. డేటిపతి? సేసిన పాపము పెద్ద; చంపుచో 

జనకు(డు భ్రాత పుత్రుండను శంక యొకించుక లేదు; సద్గురుం 

డనియెడి కొంకు బుద్ధి నిసుమంతయుం బుట్టదు; వీని గాల్పనే!' 361 
ప్రతిపదార్థం: నరేం[ద్ర!= రాజా!; సర్వము+అగు= సమస్తమైన; విప్రజనంబును= బ్రాహ్మాణసమూహం; కూడి= కలిసి; నన్నున్‌= నన్ను; 
పంచిన= పంపిన; విధము= పద్దతి, కారణం; వినుము= ఆలకించుము; ఈతండు= ఈ ధర్మరాజు; ఏటి పతి?= ఎటువంటి రాజు?; 
చేసిన పాపము= ఆచరించిన దుష్కృత్యం; పెద్ద= ఘనం; చంపుచోన్‌= చంపే సమయంలో; జనకు(డు= తండ్రి; భ్రాత= సోదరుడు; పుత్రుండు= 
కుమారుడు; అను= అనే; శంక= అనుమానం, సందేహం; ఒక+ఇంచుక= కొద్దిగా కూడ; లేదు= లేకపోయింది; సత్‌+గురుండు= మంచిగురువు; 
అనియెడి= అనే; కొంకు= భయం; బుద్దిన్‌= మనసులో; ఇసుమంతయున్‌= అతి స్వల్పంగా కూడ; పుట్టదు= కలగలేదు; వీనిన్‌= ఈ 
ధర్మరాజును; కాల్పను+ఏ?= తగులబెట్టాలా? (ఏం చేసినా తప్పులేదు నిప్ట్రయోజనం అనే భావం (ప్రకటించటానికి వాడే ప్రయోగం). 


తాత్సర్యం: 'ధర్మరాజా! బ్రాహ్మణులంతా కలిసి నన్ను పంపిన కారణం వినుము. ఘనమైన పాపం చేసిన ఇతడేం 
రాజు? చంపే సమయంలో తండ్రి, సోదరుడు, కొడుకు అని కూడ సందేహించలేదు. విద్య నేర్పిన గురువని మనసులో 
కొంచెం కూడ భయపడలేదు. వీడిని తగలపెట్టినా తప్పులేదు కదా!” 


వ. అను మని రని పలికి వెండియు. 362 
ప్రతిపదార్థం: అనుము= అనవలసినది; అనిరి; అని= అన్నారని; పలికి= మాట్లాడి; వెండియున్‌= తిరిగి, ఇంకా. 
తాత్సర్యం: అనుమని అన్నారు” అని చెప్పి ఇంకా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. “ఇట్లు శిష్టజనము లేవగింప(గ జేయు । రాజ్య మేల బంధురాజి నెల్ల 
బొలియయజేసి యెట్టి భోగంబు లనుభవిం । చెదవు? కల్మషంబు చిక్క నీకు. 363 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; శిష్టజనములు= సజ్జనులు; ఏవగింప(గన్‌= అసహిర్యచుకుంటూ ఉండగా; చేయు= చేసే; 
రాజ్యము+ఏల?= రాజ్యపాలన ఎందుకు?; బంధు= చుట్టాల; రాబిన్‌= సమూహాన్ని; ఎల్లన్‌= అంతటినీ; పొలియన్‌+చేసి= చంపి; 
ఎట్టి= ఎటువంటి; భోగంబులు= సుఖాలు; అనుభవించెదవు?= అనుభవిస్తావు?; నీకు; కల్మషంబు= పాపం; చిక్కెన్‌= కలిగింది. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ధర్మరాజా! ఈ విధంగా సజ్జనులు అంతా అసహ్యించుకొంటూ ఉండగా రాజ్యం చెయ్యటం ఎందుకు? 
బంధువుల నందరినీ చంపి నీవు ఎటువంటి భోగాలు అనుభవిస్తావు? నీకు పాపం కలిగింది.” 


వ. అనిన విని యన్విప్రు లత్యంత వ్యధితాంతఃకరణు లగుచు నొండొరుల మొగంబులు సూచి “యిట్లు వుట్టం 
బని యేమి”? యను వచంబులతోం. దిరుగుడు వడిరి; ధర్మనందనుండు లజ్ఞావనత వదనుండై యూరకుండి, 
వారలవలను గనుంగొని కేలు మొగిచి ఫాలభాగంబున( గదియించి యిట్లనియె. 364 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+విప్రులు= ఆ (బ్రాహ్మణులు; అతి+అంత= మిక్కిలి; వ్యథిత= బాధపడిన; 
అంతఃకరణులు= మనస్సు కలవారు; అగుచున్‌= జౌతూ; ఒండొరుల= పరస్పరం; మొగంబులు= ముఖాలు; చూచి= ఆలోకించి; 
ఇట్టు= ఇటువంటిది; పుట్టన్‌= కలగటానికి; పని+ఏమి?= కారణం ఏమిటి?; అను= అనే; వచనంబులతోన్‌= మాటలతో; 
తిరుగుడు+పడిరి= కల్లోల పడ్డారు; ధర్మనందనుండు= ధర్మరాజు; లజ్ఞ= సిగ్గుచేత; అవనత= (క్రిందికి దించిన; వదనుండు+ఐ= 
ముఖం కలవాడై; ఊరక+ఉండి= మిన్నకుండి; వారల= వారి; వలను= దిక్కు, వైపు; కనుంగొని= చూచి; కేలు మొగిచి= చేతులు 
జోడించి; ఫాలభాగంబునన్‌= నుదుట; కదియించి= కీలించి, ఉంచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ చార్వాకుడు అన్నమాటలు విని అక్కడ ఉన్న (బ్రాహ్మణులంతా మనస్సులలో ఎంతో బాధపడినవారై 
ఒకరి మొగం ఒకరు చూచుకొంటూ ఇటువంటి మాట రావటానికి కారణం ఏమిటి?’ అని అనుకొంటూ కల్లోలపడ్డారు. 
ధర్మరాజు సిగ్గుతో తలవంచుకొని, వారివంక చూచి, చేతులు జోడించి నుదుట ఉంచి, ఇట్లా అన్నాడు: 


తే. 'మైొక్కివేండెద నను మీరు ధిక్కరింప । కాదరింపుండు; మునిసమూహానుమతు(డ 
నై వినిశ్రియ పరికలితాంతరంగ । వర్తనముతోడ నిచటికి వచ్చినాండ.” 365 


ప్రతిపదార్థం: (మీకు) మైక్కి= నమస్కరించి; వేండెదన్‌= ప్రార్ధిస్తున్నాను; నను= నన్నున్‌; మీరు; ధిక్కరింపక= ఎదిరించక, వ్యతిరేకించకుండా; 
ఆదరింపుండు= మన్నించండి; ముని సమూహ= మునుల సముదాయంచేత; అనుమతు(డను+ఐ= ఆజ్ఞపొందినవాడినై; వినిశ్చయ= గట్టి 
నిర్ణయంతో; పరికలిత= బాగా కూడుకొన్న; అంతరంగ వర్తనముతోడన్‌= మనః (ప్రవృత్తితో; ఇచటికిన్‌= ఇక్కడికి; వచ్చినాండన్‌= వచ్చాను. 


తాత్సర్యం: 'మీకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. నన్ను కాదనక మన్నించండి, మునులందరిచేత ఆజ్ఞాపించబడి, 
దృఢమైన నిర్ణయంతో కూడుకొన్న మనఃప్రవృత్తితో ఇక్కడికి వచ్చాను”. 


వ. అనవుడు భయ సంభ్రమ భరితు లగుచు నా భూసురులు 'దేవా! యీ వాక్యంబులు మావలనం 
బుట్టినవి గా” విది యేమియో కాని, నీ వుత్తమ క్షత్రధర్మంబున సముపార్దించిన యుజ్ఞ్వలశ్రీ సుస్టిరతం 
బొందెడు' మని యతనికి నాశ్వాసం బొనర్షి, యమ్మాయాబిక్షువు నాలోకించి, పరమబోధనంబున 
నప్పురుషాధము నెలింగి, యమ్మహీపతితో 'వీండు దుర్యోధన సఖుం డగు రాక్షసుండు సన్యాసి 
వేషంబున నేతెంచి యతనికి హితం బాచరించువా(డై యీ దుర్వచనంబు లాడె; నీ కుక్కమొటి(గిన 
యంతన పాలమున్నీరుం బోని నీకుం గలంగ నేల? ధర్మాత్ములగు తమ్ములు పనుపు సేయం బూజ్యంబగు 
సామ్రాజ్యంబు వహింపు'మని యాదరించి. 366 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; భయ= బెదరు; సంభ్రమ= తడబాటు; భరితులు= నిండుగా కలిగినవారు; అగుచున్‌= అవుతూ; 
ఆ భూసురులు= ఆ బ్రాహ్మణులు; దేవా!= (ప్రభూ!; ఈ వాక్యంబులు= ఈ మాటలు; మావలనన్‌= మా నుండి; పుట్టినవి కావు= 
పుట్టలేదు; ఇది= ఈ మాటలు పుట్టటం; ఏమి+ఓ+కాని= ఏమైనా అవనీ (పట్టించుకొనవద్దని భావం); నీవు; ఉత్తమ= గొప్పు; 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 147 


క్షత్ర+ధర్మంబునన్‌= రాజోచితమైన పద్దతిలో; సముపార్టించిన= సంపాదించిన; ఉజ్ఞ్యల(శ్రీ= (ప్రకాశించే సంపద (రాజ్యం, కీర్తి 
మొదలైనవన్నీ); సుస్థిరతన్‌= శాశ్వతత్వాన్ని; పొందెడున్‌+అని= పొందుదువుగాక!; (ఎడుతల |ద్రుతంబున కచ్చు పరంగునపుడు 
మకారంబగు. అయ్యెడున్‌+అని= అయ్యెడుమని, కావుతన్‌+అని= కావుతమని); అని= అని పలికి; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; 
ఆశ్యాసంబు= సాంత్వనం; ఒనర్చి= కలిగించి; ఆ+మాయాభిక్షువున్‌= ఆ కపట సన్న్బాాసిని; ఆలోకించి= చూచి; పరమబోధంబునన్‌= 
దివ్యమైన జ్ఞానంతో (దివ్యదృష్టితో); ఆ+పురుష+అధమున్‌= మనవులలో నీచుడిని; ఎటింగి= గుర్తించి; ఆ+మహీపతితోన్‌= ఆ 
ధర్మరాజుతో; వీ(డు= ఈ మాయావి; దుర్యోధన సఖుండు+అగు= దుర్యోధనుడి మిత్రుడైన; రాక్షసుండు= రక్కసి; సన్న్యాసివేషంబునన్‌= 
యతి వేషంలో; ఏతెంచి= వచ్చి; అతనికిన్‌= దుర్యోధనుడికి; హితంబు= మేలు; ఆచరించు వా(డు+ఐ= చేసేవాడై; ఈ దుర్చ్వచనంబులు= 
ఈ చెడు మాటలు; ఆడెన్‌= పలికాడు; ఈ కుక్క= ఈ నీచుడు; మొజంగిన+అంతన= అరచినంత మాత్రాన; పాలమున్నీరున్‌+పోలు= 
పాలసము[ద్రంవంటి; నీకున్‌= నీకు; కలంగన్‌= బాధ పడటం; ఏల?= ఎందుకు?; ధర్మ+ఆత్ములు= ధర్మబుద్దికలవారు; అగు= అయిన; 
తమ్ములు= అనుజులు; పనుపు= నీ ఆజ్ఞను; చేయన్‌= అమలు జరుపుతూ ఉండగా; పూజ్యంబు+అగు= పవిత్రమైన; సామాజ్యంబు= 
రాజ్యభారాన్ని; సహింస్రుము= నిర్వహించుము; అని= అని పలికి; ఆదరించి= మన్నించి. 

తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా పలుకగా బ్రాహ్మణులు భయంతో కంగారుగా “ప్రభూ! ఈ మాటలు మా నుండి 
రాలేదు. అవి ఏమైనా కానిమ్ము (పాటించవద్దని భావం), నీవు (శ్రేష్టమైన రాజోచిత మార్గంలో సంపాదించిన (ప్రకాశించే 
సంపదను అంటే రాజ్యం కీర్తి మొదలైనవన్నీ కలకాలం నిలిచి ఉంటాయి” అని ధర్మరాజుతో సాంత్వన వచనాలు పలికారు. 
ఆ కపటయతిని చూచి, దివ్యదృష్టితో ఆ నీచుడిని గుర్తించి, ధర్మరాజుతో ఈ విధంగా పలికారు. “వీడు దుర్యోధనుడి 
స్నేహితుడైన ఒక రాక్షసుడు. దుర్యోధనుడికి మేలు చేయా లని ఈ చెడుమాటలు పలికాడు. ఈ నీచుడు కుక్కవలె 
మొరిగినంత మాత్రాన పాలసముద్రంవలె స్వచ్చంగా ఉన్న నీవు బాధపడలసిన పని లేదు. ధర్మమార్గంలో నడిచేనీ తము వళ్ళు 
నీ ఆజ్ఞను అమలు జరుపుతుండగా, పవిత్రమైన రాజ్యభారం వహించుము” అని ఆదరించారు. 


క _ ఆ రాక్షసుం గనుంగొని కో | పారంజిత నేత్రు లగుచు నవ్వి పులు హుం 

కార ముఖరు లగుటయు, నతి | ఘోరాకృతితోడ వాండు గూలెం బుడమిన్‌. 367 
ప్రతిపదార్థం: ఆ రాక్షసున్‌= ఆ చార్యాకుడిని; కనుంగొని= చూచి; కోప= కోపంతో; ఆరంజిత= బాగా ఎర్రబడిన; నేత్రులు+అగుచున్‌= 
కన్నులు కలవారై; ఆ+విప్రలు= ఆ బ్రాహ్మణులు; హుంకారముఖరులు= హుం అనే ధ్వనిచేస్తున్న నోరు కలవారు; అగుటయున్‌= 
కావటంతో; అతిఘోర+ఆకృతితోడన్‌= మిక్కిలి భయంకరమైన రూపంతో; వాండు= ఆ రక్కసి; పుడమిన్‌= భూమి పై; కూలెన్‌= పడ్డాడు. 
తాత్సర్యం: ఆ బ్రాహ్మణులు చార్వాకుడిని చూచి కోపంతో కన్నులు ఎర్రబడగా, హుంకారంచేయటంతో వాడు 
భయంకరమైన రూపంతో నేల కూలాడు. 
తే  బ్రహ్మతేజో నిహతి నిట్లుపడి మహాశ । నిప్రహతి పాతితోర్విజనిభత నొంది 

యున్న యద్దానవుని. జూచి యన్నరేంద్రు( । డెలమి సొంపు వహించె( దమ్ములును దాను. 368 
ప్రతిపదార్థం: బ్రహ్మ= బ్రాహ్మణ; తేజోనిహతిన్‌= తేజస్సువలన చంపబడి; ఇట్టు= ఈ విధంగా; పడి= నేలకూలి; మహా+అశని= 
గొప్ప పిడుగుయొక్క; ప్రహతిన్‌= దెబ్బచేత; పాతిత= పడగొట్టబడిన (నేలకూలిన); ఉర్వీజ= చెట్టు; నిభతన్‌= పోలికను; పొంది= 
కలిగి; ఉన్న= ఉండిన; ఆ+దానవునిన్‌= ఆ రాక్షసుడిని; చూచి= కని; ఆ+నర+ఇం(ద్రుడు= ఆ రాజ(శ్రేష్టుడు; తాను= తను; 
తమ్ములును= సోదరులూ; ఎలమి= వికాసం; సొంపు= సంతోషం; వహించెన్‌= పొందాడు. 
తాత్సర్యం: బ్రాహ్మణుల తేజస్సువలన చంపబడి నేలకూలి, పెద్దపిడుగుపాటుతో నేలకూలిన వృక్షంవలె ఉన్న 
ఆ రాక్షసుడిని చూచి ధర్మరాజు తమ్ములతో కూడి వికాసాన్నీ, సంతోషాన్నీ పొందాడు. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు ప్రీతుందైయజాతశత్రుం డవ్విప్రసమూహంబునకు సవిశేషార్టనం బొనర్షి వీడుకొలిపె; నప్పు డచ్యుతుండు 
బ్రాహ్మణస్తుతి సేసి యజ్జనపతితో నిట్లను(; 'గృతయుగంబునం జార్వాకుం డనుదైత్యుండు తపం బొనరించి 
పద్మభవుండు ప్రత్యక్షంబయిన నఖిల భూతంబుల వలనను నభయంబు వేండిన నద్దేవుండు భూదేవతల 
కనిష్టంబులైన పనులు సేయకుండు వా(డవు; చేసితేని యదియ నీకుందుది యని' పలికి యవ్వరం బొసంగె 
నట్లు లబ్బవరుండై వా(డు గర్వించి గీర్వాణుల బాధింపం దొడంగిన, వారు విరించిం గాంచి యా రక్కసుండు 
సేయు బాధలు సెప్పిన, 'నమ్మహాత్ముం డేను మున్న యెలీంగి యొనర్జినవా(డు దుర్యోధనుం డను రాజునకు 
నెచ్చెలియై యచ్చపలుండు తత్కార్యం బాదరింపంజొచ్చి మహీసురులకు మనోవ్యథాకరంబగు కర్మంబు సేయు; 
నప్పనికారణంబుగా వారల కోపంబునం గూలం గలవా. డని పలికె; నద్దానవుండు నేం డిట వచ్చి తన 
దుర్వినయంబున బ్రహ్మదండ నిహతుండై పడియున్నవాండని చెప్పి యప్పీనుంగు వెడలవైపించి, యా 
భూపాలు నుద్దేశించి వెండియు. 369 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆ+విప్ర సమూహంబునకున్‌= 
ఆ బ్రాహ్మణుల సముదాయానికి; సవిశేష= ప్రత్యేకమైన; అర్భనంబు= పూజ; ఒనర్చి= చేసి; వీడుకొలిపెన్‌= సెలవుతీసికొని పంపించాడు; 
అప్పుడు= ఆ సమయంలో; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; బ్రాహ్మణ= బ్రాహ్మణులను; స్తుతి+చేసి= కీర్తించి; ఆ+జనపతితోన్‌= ఆ 
రాజుతో (ధర్మరాజుతో); ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; కృతయుగంబునన్‌= కృతయుగంలో; చార్యాకుండు= చార్యాకుడనే 
పేరుగల; దైత్యుండు= రాక్షసుడు; తపంబు= తపస్సు; ఒనరించి= చేసి; పద్మభవుండు= (బ్రహ్మ; ప్రత్యక్షంబు+అయినన్‌= దర్శన 
మీయగా; అఖిల= సమస్తమైన; భూతంబుల వలననున్‌= ప్రాణులనుండి; అభయంబు= భయంలేకపోవటాన్ని; వేండినన్‌= ప్రార్ధించగా; 
ఆ+దేవుండు= ఆ దేవతా ముఖ్యుడు; భూ దేవతలకున్‌= (బ్రాహ్మణులకు; అనిష్టంబులు+ఐన= ఇష్టంకాని, కష్టం కలిగించే; పనులు= 
చేతలు; చేయక+ఉండువాండవు= చేయకుండా ఉండుము; చేసితి(వి+ఏని= చేసినట్లైతే; అది+అ= అదే; నీకున్‌+తుది= నీకు చివర 
(అంతం); అని= అంటూ; పలికి= చెప్పి; ఆ+వరంబు= అత డడిగిన వరం; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టు= ఆ విధంగా; లబ్బవరుండు+ఐ= 
వరం పొందినవాడై; వాండు= ఆ చార్వాకుడు; గర్వించి= అహంకరించి; గీర్యాణులన్‌= దేవతలను; బాధింపన్‌= కష్టపెట్టటం; తొడంగినన్‌= 
ప్రారంభించగా; వారు= ఆ దేవతలు; విరించిన్‌= బ్రహ్మను; కాంచి= దర్శించుకొని; ఆ రక్కసుండు= ఆ రాక్షసుడు; చేయు= చేసే, 
పెట్టే, బాధలు= కష్టాలు; చెప్పినన్‌= చెప్పగా; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడు; ఏను= నేను; మున్ను+అ= ముందే; 
ఎజింగి= తెలిసి; ఒనర్భినవా(డన్‌= చేశాను; దుర్యోధనుండు+అను= దుర్యోధనుడనే పేరుగల; రాజునకున్‌= రాజునకు; నెజ+చెలి= 
మంచి మిత్రుడు; ఐ= అయి; ఆ+చపలుండు= ఆ స్థిరబుద్దిలేనివాడు; తద్‌+కార్యంబు= అతడి పని; ఆచరింపన్‌+చొచ్చి= చేయటం 
మొదలుపెట్టి; మహీసురులకున్‌= (బ్రాహ్మణులకు; మనోవ్యథాకరంబు= మనస్సుకు బాధకలిగేది; అగు= అయిన; కర్మంబు= పని; 
చేయున్‌= చేస్తాడు; ఆ+పని= ఆ చేష్ట కారణంబుగాన్‌= నిమిత్తంగా; వారలకోపంబునన్‌= వారి కోపంతో; కూలన్‌+కలవాండు= 
చనిపోగలడు; అని పలికెన్‌= అని చెప్పాడు; ఆ+దానవుండు= ఆ రాక్షసుడు; నేండు= ఈ రోజు; ఇట= ఇక్కడికి; వచ్చి= అరుదెంచి; 
తన= తన యొక్క; దుస్‌+వినయంబునన్‌= అవినీతితో; బ్రహ్మదండ= (బ్రాహ్మణుల దండన చేత; నిహతుండు+ఐ= చంపబడిన 
వాడై; పడి+ఉన్నవాండు= నేలకూలాడు; అని+చెప్పి= అంటూ తెలియచేసి; ఆ+పీనుంగున్‌= ఆ శవాన్ని; వెడల= దూరంగా; వైపించి= 
వేయించి; ఆ భూపాలున్‌= ఆ రాజును; ఉద్దేశించి= లక్షించి; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: ఈ విధంగా సంతోషించిన ధర్మరాజు ఆ బ్రాహ్మణ సమూహానికి విశేషమైన పూజలు చేసి వీడ్కోలు 
పలికాడు, అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను కీర్తించి, ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు. “కృతయుగంలో 
చార్వాకుడనే పేరున్న రాక్షసుడు తపస్సుచేసి బ్రహ్మను ప్రత్యక్షంచేసికొని తనకు సమస్తప్రాణుల వలన 
భయంలేకుండా ఉండేటట్టు వరం కోరాడు. బ్రాహ్మణులకు అనిష్టమైన పనులు చేయకుండా ఉండుము. అట్లా 
చేస్తే అదే నీకు ఆఖరు (ఆపై నీవుండవు). అని చెప్పి అతడు కోరిన వరం (ప్రసాదించాడు. వాడు ఆ విధంగా 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 149 


వరం పొంది అహంకరించి దేవతలను బాధించటం మొదలు పెట్టాడు. దేవతలు (బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడు 
పెట్టే బాధలు చెప్పారు. ఆ మహానుభావుడు నే నీ సంగతి ముందే తెలిసికొని తగినట్టుగా ఏర్పాటు చేశాను. 
దుర్యోధనుడనే రాజుకు మి(త్రుడై ఆ బుద్దిస్థిరతలేని చార్వాకుడు ఆ దుర్యోధనుడి పని చేయాలనుకొని బ్రాహ్మణులకు 
బాధ కలిగించే పని చేస్తాడు. ఆ చార్వాకుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి తన వినయరాహిత్యంవలన బ్రాహ్మణుల 
దండనచేత చంపబడ్డాడు” ఆ శవాన్ని బయటపారవేయుమని చెప్పి ధర్మరాజుతో ఇంకా ఇట్టా అన్నాడు. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


ఆ.  'మాలుకొన్నవారి నీటు సేయుము; ప్రజ । నరసి మనుపు; ధరణిసురుల. బ్రోవు; 
మఖిల బంధుజనుల నాశ్రితులను సుఖ । వృత్తి మనుపు పెంపు వెలయ నధిప! 370 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; మాణుకొన్నవారిన్‌= ఎదిరించినవారిని; నీణు= బూడిద; చేయుము= కావించుము; (ప్రజన్‌= 
పౌరులను; అరసి= విచారించి (కనుగొని); మనుపు= కాపాడుము; ధరణి సురులన్‌= బ్రాహ్మణులను; ప్రోవుము= కాపాడుము; 
పెంపు= ఆధిక్యం, గొప్పతనం; వెలయన్‌= ఒప్పగా; అఖిల= సమస్తమైన; బంధుజనులన్‌= చుట్టాలను; ఆ(శ్రితులను= శరణు 
జొచ్చినవారిని; సుఖవృత్తిన్‌= సుఖంగా ఉండేటట్టు; మనుపు= కాపాడుము. 


తాత్సర్యం: “ధర్మరాజా! ఎదిరించిన వాళ్ళను మసిచేయుము. (ప్రజల కష్టసుఖాలు విచారించి రక్షించుము. ఫి 
గొప్పతనం ప్రకటమయ్యే విధంగా బంధువులను, ఆశ్రయించుకొన్నవారిని సుఖంగా ఉండేటట్టు కాపాడుము. 


వ. రాజ్యాభిషేక శోభనం బనుభవింపు' మని పలికి, యాభిషేచనిక ద్రవ్యానయనంబునకుం దగువారిం 
బనిచి బయలి పెద్దకొలువుకూటంబున నమ్మహీపతికి మహోన్నత హేమమయ సింహాసనంబు పెట్టించి, 
వెలయువారలకెల్ల సముచిత సమంచిత పీఠంబు లుపచరింప నియోగించిన, నప్పాండవాగ్రజుం డుల్లంబు 
కలంక యెల్ల డిగ్గంద్రావి, యిచ్చం దెలివొంది, చెలువొందు నిజపీఠంబునం బూర్వాభి ముఖుండై కూర్చుండె; 
నతని కట్టెదురం గనత్మాంచ నాసనంబున సాత్యకి సమేతంబుగా శౌరియు, వలపటను దాపటను 
మణిపీఠంబుల వడముడియు(గవ్వడియును, వెనుకం గనకాయుత కుబ్బాసనంబులం గవల నిరువంకల 
నునిచికొని కుంతీమహాదేవియు దామోదరుని దక్షిణ దిక్కున నర్షిస్స్వముజ్జ్వలం బగు నాసనంబున 
ధృతరాష్తుండును దదీయ ప్రాక్ర్రదేశంబునం బ్రస్సురిత పీఠంబుల విదురుండునుధౌమ్యుండును, 
ధృతరాస్తుని పిటుంద నర్పపీఠంబుల గాంధారీ యుయుత్సు సంజయులునుం గూర్చుండి; రా 
సమయంబున నంబుజాక్షుండు గృపావిశేషంబున( గృపాచార్యుం దగుతెటింగున నయ్యజాతశత్రుం 
గానిపించి యోగ్యాసనంబున ధౌమ్యు సమీపంబున నతని నునిచె; నంత నప్పుడమిటే(డు సిత 
కుసుమాక్షత కాంచన రజత రత్న గర్జాస్పర్మనం బాచరించె(; దదనంతరంబ. 371 


ప్రతిపదార్థం: రాజ్య+అభిషేక= పట్టాభిషేకం అనే; శోభనంబు= వైభవం; అనుభవింపుము= పొందుము; అని+పలికి= అంటూ 
చెప్పి; ఆభిషేక సంబంధమైన; ద్రవ్య= సంభారాల; ఆనయనంబునకున్‌= తీసికొనిరావటానికి; తగువారిన్‌= అర్హులైన వారిని; పనిచి= 
పంపి; బయలి= ఆరుబయట; పెద్ద= విశాలమైన; కొలువు కూటంబునన్‌= సభాస్టలియందు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు 
(ధర్మరాజుకు); మహా= ఘనమైన; ఉన్నత= ఎత్తైన; హేమమయ= బంగారంతో చేయబడిన; సింహాసనంబు= సింహపు ముఖం 
ఉన్న ఎత్తైన బంగారు ఆసనం, రాజోచితమైనది; పెట్టించి= ఏర్పరచి; వలయువారలకున్‌= అయినవారికి, ఆస్తులకు; ఎల్లన్‌= అందరికీ; 
సముచిత= బాగా తగిన; సమంచిత= గొప్పవైన; పీఠంబులు= ఆసనాలు; ఉపచరింపన్‌= సన్మానించటానికి, సేవించటానికి; 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


నియోగించినన్‌= ఏర్పాటుచేయగా; ఆ+పాండవ+అ(గ్రజాండు= ఆ పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఉల్లంబు కలంక= 
మనస్సులోని బాధ; ఎల్లన్‌= అంతటినీ; డిగ్గన్‌+త్రావి= దిగమింగి; ఇచ్చన్‌= కోరికతో, సంకల్పంతో; తెలివి+ఒంది= ఎణుక కలిగి; 
చెలువు+ఒందు= అందగించే; నిజ= తన; పీఠంబునన్‌= సింహాసనం మీద; పూర్వ+అభిముఖుండు+ఐ= తూర్పుదిక్కుగా ముఖం 
కలవాడై; కూర్చుండెన్‌= అధివసించి ఉన్నాడు; అతని= ఆ ధర్మరాజు; కడు+ఎదురన్‌= ఎట్టఎదురుగా; కనత్‌= ప్రకాశించే; కాంచన= 
బంగారు; ఆసనంబునన్‌= పీఠంమీద; సాత్యకి సమేతంబుగాన్‌= సాత్యకితో కూడుకొన్నవాడై శౌరియున్‌= కృష్ణుడును; వలపటను= 
కుడిప్రక్కన; దాపటను= ఎడమ(ప్రక్కన; మణిపీఠంబులన్‌= రత్నమయ ఆసనాలపై; వడముడియున్‌= భీముడూ; కవ్వడియును= 
అర్జునుడు; వెనుకన్‌= వెనుక ప్రక్కగా, కనక+ఆయత+కుబ్ద= బంగారపు విశాలమైన పొట్టిది అయిన; ఆసనంబులన్‌= పీఠాలమీద; 
కవలన్‌= నకుల సహదేవులను; ఇరువంకలన్‌= రెండువైపులా; ఉనిచికొని= కూర్చుండబెట్టుకొని; కుంతీమహాదేవియున్‌= కుంతీదేవి; 
దామోదరు= కృష్ణుడు; దక్షిణ దిక్కునన్‌= కుడిప్రక్క; అర్చిస్‌= కాంతులతో; సముజ్ఞ్యలంబు= బాగా (ప్రకాశించే; ఆసనంబునన్‌= 
పీఠంపై ధృతరాష్టుండును= ధృతరాష్ట్రుడు; తదీయ= అతడికి; ప్రాక్‌+ప్రదేశంబునన్‌= తూర్పువైపున; ప్రస్ఫురిత= బాగా ప్రకాశించే; 
పీఠంబులన్‌= ఆసనాలపై; విదురుండును= విదురుడు; ధౌమ్యుండును= పురోహితుడైన ధౌమ్యుడు; ధృతరాష్ట్రుని పిణుందన్‌= 
ధృతరాష్ట్రుడి వెనుక ప్రక్క; అర్హపీఠంబులన్‌= తగిన ఆసనాలమీద; గాంధారీ, యుయుత్సు, సంజయులునున్‌= గాంధారీదేవి, 
యుయుత్సుడు, సంజయుడు; కూర్చుండిరి= ఆసీనులై ఉన్నారు; ఆ సమయంబునన్‌= అట్టి సమయంలో; అంబుజ+అక్షుండు= 
పద్మాలవంటి కన్నుల కల శ్రీకృష్ణుడు; కృపావిశేషంబునన్‌= దయాతిశయంతో; కృప+ఆచార్యున్‌= కృపాచార్యుడిని; తగు= తగిన; 
తెజంగునన్‌= తీరులో; ఆ+అజాతశత్రున్‌= ఆ ధర్మరాజుకు; కానిపించి= కనబడచేసి; యోగ్య+ఆసనంబునన్‌= ఉచితాసనంపై; 
ధౌమ్యు= పురోహితుడైన ధౌమ్యుడిని; సమీపంబునన్‌= చేరువలో, (ప్రక్కనే; అతనిన్‌= ఆ కృపాచార్యుడిని; ఉనిచెన్‌= 
కూర్చుండచేశాడు; అంతన్‌= అప్పుడు; ఆ+పుడమిటేండు= ఆ భూపతి, ధర్మరాజు; సిత= తెల్లని; కుసుమ= పూలు; అక్షత= 
అక్షతలు; కాంచన= బంగారు; రజత= వెండి; రత్నగర్భ= భూమి; స్పర్శనంబు= తాకటం; ఆచరించెన్‌= చేశాడు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత. 


తాత్సర్యం: పట్టాభిషేక వైభవాన్ని అనుభవించుము' అని శ్రీకృష్ణుడు చెప్పి అభిషేకానికి కావలసిన వస్తు సంభారాలను 
తీసికొని రావటానికి అర్హులైన వారిని పంపాడు. ఆరుబయట పెద్ద కొలువుతీర్చి, ధర్మరాజుకు గొప్ప ఎత్తైన బంగారు 
సింహాసనాన్ని ఏర్పాటుచేసి, అయినవారందరికీ తగిన, ఘనమైన ఆసనాలు ఏర్పాటుచేయుమని అర్జునుడికి చెప్పాడు. 
అప్పుడు ధర్మరాజు తన మనస్సులోని బాధనంతా దిగమింగి, సంకల్పంతో తేరుకొని, (ప్రకాశిస్తున్న తన ఆసనం 
మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు. అతడికి ఎదురుగా బంగారు పీఠంపై సాత్యకితో కలిసి శ్రీకృష్ణుడు 
కూర్చున్నాడు. రత్సమయ పీఠాలపై కుడిఎడమల భీముడు, అర్జునుడు, వెనుక ప్రక్క విశాలములు, పొట్టివి అయిన 
బంగారు ఆసనాల మీద నకుల సహదేవులు చెరొకప్రక్క ఉండగా; కుంతీదేవి, కృష్ణుడికి కుడి ప్రక్కగా కాంతులతో 
ప్రకాశించే పీఠంమీద ధృతరాష్ట్రుడు, అతడికి తూర్పువైపు వెలిగిపోయే ఆసనాలమీద విదురుడు, ధౌమ్యుడు, 
ధృతరాష్ట్రుడికి వెనుకగా ఉచితాసనాలమీద గాంధారి, యుయుత్సుడు, సంజయుడు ఆసీనులై ఉన్నారు. ఆ 
సమయంలో తన కరుణా విశేషంతో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కృపాచార్యుడి దర్శనం కలిగించి, ధౌమ్యుడి ప్రక్కన 
ఉచితాసనంపై అధివసింపచేశాడు. ఆ ధర్మరాజు తెల్లని పూలను, అక్షతలను, బంగారాన్ని, వెండిని, భూదేవిని 
స్పృశించాడు. ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, విద్వత్సమూహంబు, వివిధ దేశాధీశ! | సంఘంబు. గార్యవిచారపరులు, 
నర్భార్దనాది కృత్యంబుల వారలు, । బహుపరిచర్యల6 బర(గు జనులు, 
వైశ్యప్రముఖ పారవర్గంబులును, ముఖ్య । హలికాది జానపదావలులును, 
వైణిక గాయక వాంశికాది వినోద । కరులును, వారసుందరులు లోను 


శాంతిపర్వనము - ప్రథమాశ్వాసము 151 


ఆ. గాయగందగినవారు గాంచి యవ్విభుని స । త్మారముల' బ్రమోదితాత్ము లగుచు 
భావములు దలిర్చ సేవించియుండ న । కొలువు సాల నొప్పె( గురువరేణ్య! 372 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= జనమే జయమహారాజా!; విద్వత్‌= పండితుల; సమూహంబు= గణము; వివిధ= అనేక; దేశ+అధీశ= 
రాజుల; సంఘంబున్‌= సమూహం; కార్యవిచారపరులు= మంత్రులు; అర్థ+ఆర్డన= ధనసముపార్దన; ఆది= మొదలైన; కృత్యంబుల 
వారలు= పనులు చేసేవారు; బహు= నానా; పరిచర్యలన్‌= సేవలలో; పరంగు= ఒప్పే; జనులు= వారు (మానవులు); వైశ్యప్రముఖ= 
వైశ్యులు మొదలైన; పౌరవర్గంబులును= పురజనుల గణాలు; ముఖ్య= (ప్రధానమైన; హలిక+ఆది= కృషీవలులు మొదలైన; 
జానపద+ఆవలులును= (గామీణజన సమూహాలు; వైణిక= వీణ వాయించేవారు; గాయక= పాడేవారు; వాంశిక= వేణువూదేవారు; 
ఆది= మొదలైన; వినోద కరులును= వినోదం కలిగించేవారు; వారసుందరులు= వేశ్యాస్తీలు; లోను+కాంగన్‌= మొదలుగా; 
తగినవారు= యోగ్యులు; కాంచి= దర్శించుకొని; సత్కారములన్‌= సన్మానాలతో; (ప్రమోదిత= మిక్కిలి సంతోషపెట్టబడిన; 
ఆత్ములు= మనస్సులు కలవారు; అగుచున్‌= జొతూ; భావములు= తలపులు; తలిర్పన్‌= సంతోషంతో అతిశయించగా; 
సేవించి+ఉండన్‌= కొలువుతీరి ఉండగా; ఆ+కొలువు= ఆ సభ; చాలన్‌= అధికంగా; ఒప్పెన్‌= అందగించింది. 


తాత్పర్యం: జనమేజయా! పండితుల సమూహం, వివిధ దేశాల రాజుల సముదాయం, మంత్రులు, ధనార్జన 
మొదలైనవి చేసేవారు, వివిధ పరిచర్యలు చేసే సేవకజనం, వైశ్య ప్రముఖులు మొదలైన పౌరులు, కృషీవలులు 
మొదలైన గ్రామీణులు, వీణ వేణువు మొదలైన సంగీత వాద్యాలను పలికించటంలో నేర్పరులు, గాయకులు, వేశ్యలు 
మొదలైనవారంతా ధర్మరాజును దర్శించుకొని, అతడిచేత సన్మానాలు పొంది, మనసులో ఎంతో సంతసిస్తూ కొలువు 
తీర్చి ఉండగా ఆ సభ చాల (ప్రకాశించింది. 


విశేషం: రాజ్యపాలనకు కావలసిన అంగాలన్నీ (మం(త్రం, ధనం, కార్యాచరణం, సేవ); సుఖస్థితికి వలసినవి (వ్యాపారం, పాడిపంట) 
వినోదం - అన్నీ సమకూడి ఉన్నాయి సభలో. 


ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము (సం. 12-40-9) 


వ. అంత నాబిషేచనిక ద్రవ్య సంచయంబు సన్నిహితం బగుటయు, మాధవానుమతుండై ధౌమ్యుండు 
ప్రాగు దకీప్లవనంబైన వేదికాతలం బలంకరించి యందు జాతరూప నవరత్న ఖచితంబును దృఢపాదంబు 
నగు భద్రపీఠంబు ప్రతిష్టించి, శార్దూల చర్మాస్తరణ శోభి తంబు సేసి యర్చించి, కాంచనదామజుష్టం బగు 
నుత్మృష్టఘన శంఖంబు సమంచిత స్టండిలంబున నిలిపి పూజించి, దానను దానిచుట్టునుం బార్థివంబులు 
హైమంబులు రాజతంబులు రత్నమయంబులు నగు కుంభంబు లొనర్షి వాననుగాంగంబులగు జలంబులు 
నినిచి యన్నింటికి రత్నమంగళతరు త్వక్సల్లవ కుసుమంబులను బంచగవ్యంబులను సమంత్రకంబుగా 
సంస్కారంబు నిర్వర్తించి. 373 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; అభిషేచనిక= అభిషేక సంబంధమైన; ద్రవ్యసంచయంబు= వస్తుసముదాయం; సన్నిహితంబు= బాగా 
దగ్గరకు వచ్చినది; అగుటయున్‌= కావటంతో; మాధవ+అనుమతుండు+ఐ= కృష్ణుడిచేత అనుజ్ఞపాందినవాడై; ధౌమ్యుండు= పురోహితుడైన 
ధౌమ్యుడు; ప్రాక్‌+ఉదక్‌ (ప్రాగుదీచీ పాఠాంతరం)= తూర్పు, ఉత్తరం, అనగా ఆ దిక్కుల మధ్య ఉండే ఈశాన్యం; ప్లవనంబు+ఐన= 
పల్లంగా ఉన్న; వేదికాతలంబు= వేదికను; అలంకరించి= అలంకారం చేసి; అందున్‌= అచట; జాతరూప= బంగారుమయమైనవి; నవరత్న 
ఖచితంబును= నవరత్నాలతో తాపటం చేయబడింది; దృఢపాదంబును= స్థిరమైన బలమైన కాళ్ళు కలిగినది; అగు= అయిన; భద్ర= 
శుభప్రదమైన; పీఠంబు= ఆసనం, పీట; ప్రతిష్టించి= స్థాపించి; శార్జూలచర్మ= పులితోలు; ఆస్తరణము= పరుపుతో; కోభితంబు+చేసి= 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలంకరించి; అర్భించి= పూజించి; కాంచన= బంగారు; దామ= దండతో; జుష్టంబు+అగు= చేరినదైన; ఉత్కృష్ట శ్రేష్టమైన; ఘన= 
పెద్ద; శంఖంబు= శంకువుని; సమంచిత= బాగా తగిన; స్థండిలంబునన్‌= వ్రతము కొరకు దర్భాదులచేత సంస్కరించబడిన స్థలమున; 
నిలిపి= నిలబెట్టి; పూజించి= అర్చించి; దానన్‌= దానియందు; దానిచుట్టునున్‌= ఆ శంఖం చుట్టూ పార్టివంబులు= మట్టివి; హైమంబులు= 
బంగారపువి; రాజతంబులు= వెండివి; రత్నమయంబులున్‌= రత్నాలతో చేయబడినవి; అగు= అయిన; కుంభంబులు= కలశాలు; ఒనర్భి= 
ఏర్పాటుచేసి, పెట్టి ఉంచి; వానను= ఆ కలశాలలో; గాంగంబులు+అగు= గంగానదివైన; జలంబులు= నీరు; నినిచి= నింపి; అన్నింటికిన్‌= 
ఆకల శాలన్నింటికీ; రత్న= మణులతోను; మంగళతరు= శుభప్రదమైన చెట్ల; త్వక్‌+పల్లవ+కుసుమంబులను= బెరడులు, చిగుళ్ళు, పూలతోను; 
పంచగవ్యంబులను= గోసంబంధమైన అయిదు వస్తువులతోను (ఆవుపాలు, పెరుగు, నెయ్యి మూత్రం, పేడ); సమంత్రికంబు+కాన్‌= 
మంత్రపూతంగా; సంస్కారంబు= సంస్కరణ; నిర్వర్తించి= చేసి. 


తాత్పర్యం: ఆ విధంగా కొలువుతీరిన సమయంలో పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు రావటంతో, కృష్ణుడు 
ఆజ్ఞాపించగానే పురోహితుడైన ధౌమ్యుడు ఈశాన్యదిక్కున పల్లంగా ఉన్న (ఇది వాస్తు శా(స్తాన్ని అనుసరించి శుభం) 
వేదికను అలంకరించాడు. ఆ వేదికపై నవరత్నాలు పొదిగిన బలమైన కాళ్ళుగల బంగారపు భద్రపీఠాన్ని స్థాపించి, 
ఆ పీఠంపై పులితోలు పరచి అలంకరించి, పూజించి, బంగారు దండలతో కూడుకొని ఉన్న శ్రేష్టమైన గొప్ప శంఖాన్ని 
యజ్ఞార్థం దర్భాదులచేత సంస్కరించబడి బాగా ఒప్పే స్థలంలో నిలబెట్టి పూజించి, ఆ స్థలంలోనూ దానిచుట్టూ 
మట్టి, బంగారు, వెండి, మణి కలశాలనుంచి, ఆ కలశాలలో గంగాజలం నింపి, ఆ కలశాల నన్నింటిని రత్నాలతోను, 
శుభప్రదమైన వృక్షాల బెరడులు, చిగుళ్ళు, పూలతోనూ, పంచగవ్యాలతోనూ మం(త్రపూతంగా సంస్కరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. వీర్యవంతములగు వివిధ మంత్రంబుల । తోం గూడ సద్ద్విజస్తోమ పరివృ 
తుని. జేసికొని రాజు. దోడ్కొనియే6గి యా । వినుత పీఠంబున నునిచి, శోభ 
నాలంకరణమున నభిరామ యైన పాం । చాలి. దద్వామపార్శ్యమున సహస 
మాసీనం గావించి, యగ్నిముఖము సేసి | కొని హోమ తంత్ర వర్తన మొనర్డె; 


తే. నంత నూర్జిత శుభవేళ యగుడు శంఖ । చక్రధరు( డా సమర్ష్హిత శంఖ మెత్తి 
“పృథివి కధిపతి వగు' మని ప్రీతి నా పృ। థాసుతుని నభిషిక్తుని జేసి నధిప! 374 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! జనమేజయా!; వీర్యవంతములు+అగు= శక్తిమంతాలైన; వివిధ= అనేక; మం(త్రంబులతోన్‌= 
మంత్రాలతో; కూడ= కూడి; సత్‌+ద్విజస్తోమ= మంచి బ్రాహ్మణ గణంతో; పరివృతునిన్‌= చుట్టబడినవాడు గా, పరివేష్టింపబడినవాడు గా; 
చేసికొని= చేసి; రాజున్‌= ధర్మరాజును; తోడ్కొని= వెంట తీసికొని; ఏ(గి= వెళ్ళి; ఆ వినుత పీఠంబునన్‌= ఆ బాగా కీర్తించబడిన 
ఆసనంపై; ఉనిచి= నిలిపి; శోభన+అలంకరణమునన్‌= మంగళకరమైన సింగారాలతో; అభిరామ+ఐన= మనోహరంగా ఉన్న; 
పాంచాలిన్‌= పాంచాలరాజపుత్రి అయిన కృష్ణను; తద్‌+వామపార్ట్వమునన్‌= ధర్మరాజుకు ఎడమ (ప్రక్క; సహసమాసీనన్‌= కలిసి 
చక్కగా కూర్చున్న దానిగా; కావించి= చేసి; అగ్ని ముఖము= అగ్నికి ఎదురుగా ఉండేటట్టు; చేసికొని= ఏర్పాటు చేసికొని; 
హోమతం(త్రవర్తనము= దేవయజ్ఞ పద్దతి ఆచరణం; ఒనర్చెన్‌= నిర్వర్తించాడు; అంతన్‌= అప్పుడు; ఊర్జిత= దృఢమని నిశ్చయించిన; 
శుభవేళ= మంగళకాలం; అగుడున్‌= అవగానే; శంఖ చక్రధరుండు= శంఖచక్రాలు ధరించిన వాడైన శ్రీకృష్ణుడు; ఆ సమర్శిత 
శంఖము+ఎత్తి= ఆ పూజించబడిన శంఖాన్ని ఎత్తి; పృథివికిన్‌= భూమికి, రాజ్యానికి; అధిపతివి= రాజువు; అగుము= కమ్ము; 
అని= పలికి; ప్రీతిన్‌= ఇష్టంతో; పృథాసుతునిన్‌= కుంతీపుత్రుడైన ధర్మజుడిని; అభిషిక్తునిన్‌= పట్టాభిషిక్తుడిగా; చేసెన్‌= చేశాడు. 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 153 


తాత్సర్యం: శక్తిమంతాలైన మంత్రాలు చదువుతున్న స(ద్రాహ్మణులతో పరివేష్టించబడినవాడినిగా చేసి, ఆ 
ధర్మరాజును వెంటబెట్టుకొని తీసికొనివెళ్ళి బహుధా స్తుతించబడిన ఆ ఆసనంపై కూర్చొనపెట్టి, మంగళాలంకార 
శోభిత అయి మనోహరంగా ఉన్న (ద్రౌపదిని ధర్మరాజు ఎడమ(ప్రక్క కూర్చుండబెట్టి, అగ్నిని ఎదురుగా ఉంచుకొని 
దేవయజ్ఞ తంత్రం పూర్తిచేసి, నిశ్చయించిన శుభసమయంలో శ్రీకృష్ణుడు, అంతకు ముందు పూజించిన శంఖాన్ని 
తీసి దానితో “ఈ భూమికి రాజువు కమ్ము” అని ఇష్టంతో ధర్మరాజును అభిషిక్తుడిని చేశాడు. 


విశేషం: అగ్నిముఖం= జీడిచెట్టు, అగ్నిముఖు(డు= బ్రాహ ్మణుడు, వేలుపు. శంఖంలోని నీటితో అభిషేకించినవాడు శంఖచక్రధరుడనటం 
సందర్భోచితం. 


వ. అప్పుడు చిత్తం బుత్తమ ప్రకారంబై యాంబికేయుండు ప్రసన్నవదనుం డగుచుం బ్రతిష్టితంబు లయిన 
కలశంబులలో నుజ్జ్వలం బగు నొక్కటి ధౌమ్యుం డంది యీ నెత్తి యా భూపోత్తము నభిషేకించె; మజియుం 
బ్రభూతాత్ము లగు రాజులును, బ్రకృతులలోనం దగువారును,, దదభిషేక శోభనం బాచరించిరి; శంఖానక 
దుందుబి ప్రభృతి మంగళతూర్యంబులు గంభీర నాదంబులం జెలంగె; నివ్విధంబున సుహృజ్జన హృదయంబు 
లానందింప ధర్మనందనుండు సామ్రాజ్య పదస్థుండై భూసుర దీనానాథ ప్రముఖ పాత్రంబులకు వివిధ 
బహుధనంబు లొసంగి; నట్టియెడ విద్యా విశిష్ట బ్రాహ్మణాది పురుష సత్తము లక్కురుసత్తమున కభిముఖులై 
“దేవా! దైవ మానుషంబుల కలిమి నతిమానుషంబగు నీ విజయంబును వసుధాధిపత్య సంప్రాప్తియు నింత 
యొప్పునే!' యనిన విని వారలతో నవ్వసుంధరా వల్లభుండు. 375 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; చిత్తంబు= మనస్సు; ఉత్తమ ప్రకారంబు+ఐ= (శ్రేష్టమైన తీరులో ఉండగా; ఆంబికేయుండు= 
అంబిక కుమారుడైన ధృతరాష్ట్రుడు; ప్రసన్నవదనుండు+అగుచున్‌= నిర్మలమైన ముఖం కలవాడై; ప్రతిష్టితంబులు+అయిన= 
స్థాపించబడిన; కలశంబులలోన్‌= కుంభాలలో; ఉజ్జలంబు+అగు= (ప్రకాశించే, మెరుగైన; ఒక్కటి= ఒక్కదానిని; ధౌమ్యుండు; 
అంది+-ఈన్‌= అందించగా; ఎత్తి= "పై కెత్తి ఆ భూప+ఉత్తమున్‌= ఆ రాజవరుడైన ధర్మరాజును; అభిషేకించెన్‌= అభిషేకించాడు; 
మటియున్‌= ఇంకా; ప్రభూత+ఆత్ములు+అగు= మహాత్ములైన; రాజులును= భూపతులు; ప్రకృతులలోన్‌= పౌరులలో; తగువారును= 
అర్హులైనవారు; తద్‌= ఆ; అభిషేకశోభనంబు= అభిషేకమనే శుభకార్యాన్ని; ఆచరించిరి= చేశారు; శంఖ= శంఖాలు; ఆనక= తప్పెటలు; 
దుందుభి= భేరులు; ్రభృతి= మొదలైన; మంగళతూర్యంబులు= మంగళవాద్యాలు; గంభీర నాదంబులన్‌= ఘనమైన ధ్వనులతో; 
చెలంగెన్‌= వ్యాపించాయి; ఈ+విధంబునన్‌= ఈ తీరున; సుహృద్‌+జన= మి(త్రులు; ఆస్తులు అయిన వారి; హృదయంబులు= 
మనసులు; ఆనందింపన్‌= సంతసించగా; ధర్మనందనుండు= ధర్మరాజు; సా(మాజ్యపదస్థుండు+ఐ= చక్రవర్తి పదవియందున్నవాడై; 
భూసుర (బ్రాహ్మణులు; దీన= దీనులు; అనాథ= దిక్కులేనివారు; ప్రముఖ= మొదలైన; పాత్రంబులకున్‌= అర్హులైనవారికి; వివిధ= 
అనేక విధాలైన; బహు= అధికంగా; ధనంబులు= సంపదలు; ఒసంగెన్‌= ఇచ్చాడు; అట్టి+ఎడన్‌= అటువంటి సమయంలో; విద్యావిశిష్ట= 
గొప్పవిద్యావంతులైన; 'బ్రాహ్మణ= (బ్రాహ్మణులు; ఆది= మొదలైన; పురుషణసత్తములు= మానవోత్తములు; ఆ+కురుసత్తమునకున్‌= 
కౌరవోత్తముడైన ధర్మరాజుకు; అభిముఖులు+ఐ= ఎదురుగా నిలిచినవారై; దేవా!= (ప్రభూ!; దైవ= దేవతా; మానుషంబుల= మానవ 
సంబంధమైన శక్తుల; కలిమిన్‌= సంపదతో; అతిమానుషంబు+అగు మానవాతీతమైన; ఈ విజయంబును= ఈ గెలుపూ; 
వసుధా+ఆధిపత్య+సంప్రాప్తియున్‌= రాజ్యపాలన లభించటం; ఇంత= ఇంతగా; ఒప్పును+ఏ?= అందగిస్తాయా?; అనినన్‌= అనగా; 
విని= ఆలకించి; వారలతోన్‌= (బ్రాహ్మణాదులతో; ఆ+వసుంధరావల్లభుండు= ఆ ధర్మరాజు. 


తాత్సర్యం: అటుపై మంచి మనసుతో ధృతరాష్ట్రుడు నిర్మలమైన ముఖంకలవాడై (ప్రతిష్టించిన కలశాలలో మేలైన 
దాని నొకదానిని ధౌమ్యుడు తనకు అందించగా, దానిని ఎత్తి ధర్మరాజు నభిషేకించాడు. ఇంకా మహాత్ములైన 
రాజులు, (ప్రముఖులైన పౌరులు కూడా ఆ అభిషేక శుభకార్యాన్ని నిర్వర్తించారు. శంఖాలు, తప్పెటలు, భేరులు 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొదలైన మంగళవాద్యాల గొప్పు ధ్వనులు బాగా వ్యాపించాయి; ఈ విధంగా ఆప్తుల హృదయాలు సంతసించగా 
ధర్మరాజు చక్రవర్తి పదవి నధిష్టించి బ్రాహ్మణులు, దీనులు, దిక్కులేనివారు మొదలైన దానయోగ్యులకు అనేక 
విధాలైన అధికమైన సంపదలు దానం చేశాడు. ఆ సమయంలో పండితులు, బ్రాహ్మణులు మొదలైన మనుజ శ్రేష్టులు 
ధర్మరాజు కెదురుగా నిలిచి “ప్రభూ! దేవమానవ శక్తులు బాగా కలిగి ఉండటం వలన ప్రాప్తించిన నీ విజయం, 
రాజ్యపాలన ప్రాప్తి ఎంత యోగ్యంగా ఉన్నాయి! (తమ ఊహనుమించి అందగించాయని భావం)” అనగా విని 
వారితో ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. 'కలిగి లేకుండె ని ట్లలఘు గుణంబులు । వాక్రుచ్చి మీయంత వార లిట్లు 


గొనియాడ( బాండునందనులు ధన్యాత్ములి । యని పల్కి యంబికాతనయు. జూపి 
“తండ్రియు గురువును దైవంబు నీత(డ | మాకు; మీ రెల్ల నీ మనుజవిభుని 
పనుపు సేయుటయు, నీతనికి( బ్రియంబు గా । వించుటయును, మమ్ము వేనవేల 


తే. విధుల జ్రీతుల6 జేంత యుర్వీజనులు. । బౌరులును మీరలును దొంటిభంగి. దప్ప 
కిమ్మహారాజునెడ వినయమ్ముతోడ | నడచుచుంటయు యెంతయు నాకు బ్రియము. 376 


ప్రతిపదార్థం: కలిగెన్‌= ఉన్నవో; లేకుండెన్‌= లేవో; ఇట్టు= ఈ విధంగా; అలఘు= గొప్ప; గుణంబులు= సద్గుణాలు; వాక్రుచ్చి= 
పేర్కొని; మీ+అంతవారలు= మీ అంతటి పెద్దలు; ఇట్టు; ఈ విధంగా; కొనియాడన్‌= కీర్తించగా; పాండునందనులు= పాండురాజు 
పుత్రులు; ధన్య+ఆత్ములు+అ= అదృష్టవంతులే; అని పలికి= అని చెప్పి; అంబికాతనయున్‌= ధృతరాష్ట్రుడిని; చూపి= చూపించి; 
మాకున్‌= పాండవులకు; తం(డ్రియున్‌= జనకుడు; గురువును= పెద్ద; దైవంబున్‌= దైవం; ఈతండు+అ= ఇతడే; మీరు+ఎల్లన్‌= మీరంతా; 
ఈ మనుజ విభుని= ఈ రాజుయొక్క; పనుపు= ఆజ్ఞ చేయుటయున్‌= అమలు జరపటం; ఈ తనికిన్‌= ఈ ధృతరాష్ట్రుడికి; పియంబు= 
ఇష్టమైనది; కావించుటయును= చేయటం; మమ్మున్‌= మమ్ములను (పాండవులను); వేనవేల= వేలాది; విధులన్‌= తీరులలో; 
ప్రీతులన్‌= సంతసించినవారినిగా; చేంత= చేయటం (జొతుంది); ఉర్వీజనులన్‌= భూ(ప్రజలు; పౌరులును= పురజనులు; మీరలును= 
మీరందరూ; తొంటిభంగిన్‌= పూర్వంవలెనే; తప్పక= కాదనక, పొరబడక; ఈ+మహారాజు+ఎడన్‌= ఈ చ క్రవర్తిపట్ల; వినయమ్ముతోడన్‌= 
వినమ్రతతో; నడచుచున్‌+ఉంటయున్‌= నడుస్తూ ఉండటం; నాకున్‌; ఎంతయున్‌= ఎంతో; ప్రియంబు= ఇష్టం. 


తాత్సర్యం: “ఈ గొప్ప సద్గుణాలు ఉన్నాయో లేవో కాని వాటిని పేర్కొని, మీ అంతటి పెద్దలు ఈ విధంగా 
పొగడుతుంటే పాండవులు అదృష్టవంతులే” అని పలికి, ధృతరాష్ట్రుడిని చూపించి ఇట్టా అన్నాడు: “మాకు తండ్రి, 
గురువు, దైవం ఈ ధృతరాస్షుడే. ఈతడి ఆజ్ఞ అమలు చేయటం, ఇతడికి ఇష్టమైనది చేయటం వేలాది తీరులలో 
మమ్మల్ని సంతోషపెట్టటం అవుతుంది. దేశప్రజలు, పౌరులు, మీరు అందరూ పూర్వంవలె (ధృతరాష్ట్రుడు 
పరిపాలిస్తున్న కాలంలో వలె) ఈ ధృతరాష్ట్రుడి పట్ల వినమ్రతతో నడుచుకొనటం మాకు ఎంతో ఇష్టం. 


క. జ్ఞాతివధ మట్లు సేసియు । నీతనిం గొల్లుటకు గాంగ నీ గృహధర్మో 
పేతత్వము బొరసితి భూ । భూతికి మనకు విభు డీ ప్రభువ మటివకుడీ!' 377 


ప్రతిపదార్థం: జ్ఞాతివధము= దాయాదులను చంపటం; అట్టు= ఆ విధంగా; చేసియున్‌= చేసికూడా; ఈతనిన్‌= ఈ 
ధృతరాష్ట్రుడిని; కొల్చుటకున్‌= సేవించటానికి; కాంగన్‌= మాత్రమే; ఈ గృహధర్మ= గృహస్థాశ్రమ ధర్మంతో; ఉపేతత్వమున్‌= 
కూడి ఉండటాన్ని; పొరసితిన్‌= పొందాను; భూభూతికిన్‌= ఈ భూమిపైగల ఐశ్వర్యానికి; మనకు= మనకు; ఈ (ప్రభువు+అ= 
ఈ రాజే; విభుండు= అధిపతి; మజవకుండీ!= మరచిపోవద్దు సుమా! 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 155 


తాత్సర్యం: ఆ విధంగా దాయాదులను చంపి కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుష్టించటం, ఈ ధృతరాష్ట్రుడిని 
సేవించటంకొరకే. భూమిపై ఉన్న ఐశ్వర్యానికి, మనకు అధిపతి ఈ రాజే అని మరవవద్దు సుమా! 


వ. అని చెప్పి నిజేచ్చ వర్తించి సుఖంబుండు వారుగా? బ్రార్థించి, వినయంబుతో ధృతరాష్ట్రగాంధారుల నగరిలోని 
కనిచి, పరులను జానపదులను బోవంబనిచి, సగౌరవంబుగా( గృపాచార్యు నిజనివాసంబున కరుగ 
వీడ్కొలిపి, యువరాజ పదంబున భీమసేను నిలిపి, కర్తవ్య విచారంబునకు( దదీయ నిశ్చయంబునకును 
సంధివిగ్రహాది షాడ్గుణ్య చింతనంబునకును విదురునిం బ్రియవచన పూర్వకంబుగా నియోగించి, 
వలయుపనులు వెనుక ముంద రరసి యెటింగించుటకు నాయవ్యయంబు లెలింగించుటకునై సంజయుం 
జొనిపి, సేనల కొలందులను గనుంగొనుటకు భృత్యులకు జీవితంబులు వెట్టుటకు( గర్మకలాపంబులు 
సేయించుటకును నకులు నాజ్ఞాపించి, దర్పితుల మర్దించుటకు6 బరచక్రంబు లాక్రమించుటకు నర్గ్జును 
నిర్దేశించి, బ్రాహ్మణకార్యంబులకు శ్రౌత స్మార్తకృత్య సమనుష్టానంబునకు ధౌమ్యుం జాలించి, సహదేవుం 
జూచి 'నీవు మదీయ గోపనపరుండవై సర్వావస్థల యందును మత్సమీపంబున నిల్దునది' యని పలికి, 
మటియుం గరణీయంబు లగు నధికారంబుల నెల్లను గల్పించి , వీరల మీందన పెట్టి, యుయుత్సుం 
గనుంగొని, విదుర సంజయులనాలోకించి' మీర లనుదినంబును నవధానంబు గలిగిరాచవారి యోగక్షేమంబు 
లేనెట్లట్ల నిర్వహింప వలయు బురజనంబుల భూజనంబుల కర్ణంబులు రాచవారి కెటింగించి, పంచినట్లు 
నడపంగలవారోలని యప్పగించి యభ్యంతర మందిరంబునకు విజయంచేయు'మని కుంతీదేవినింబాంచాలీ 


సహితంబుగా. బుచ్చి. 378 


ప్రతిపదార్థం: అని= అంటూ; చెప్పి= పలికి; నిజ+ఇచ్చన్‌= తమ ఇష్టం వచ్చినట్టు; వర్తించి= ప్రవర్తించి, నడచి; సుఖంబు+ఉండువారు+కాన్‌= 
హాయిగా జీవించేవారు కమ్మని; (ప్రార్థించి= వేడుకొని; వినయంబుతోన్‌= వినమ్రతతో; ధృతరాష్ట్ర గాంధారులన్‌= ధృతరాష్రుడినీ, 
గాంధారినీ; నగరిలోనికిన్‌= రాజప్రాసాదంలోకి; అనిచి= పంపి; పౌరులను= పురజనులను; జానపదులను= (గ్రామప్రజలను; 
పోవన్‌+పనిచి= వీడ్కొలిపి; కృప+ఆచార్యున్‌= కృపాచార్యుడిని; సగౌరవంబుగాన్‌= గౌరవపురస్సరంగా; నిజనివాసంబునకున్‌= తన 
(కృపాచార్యుడి) ఇంటికి; అరుగన్‌= వెళ్ళటానికి; వీడ్కొలిపి= వీడుకోలు చెప్పి; యువరాజ పదంబునన్‌= యువరాజ పదవిలో; భీమసేనున్‌= 
భీముడిని; నిలిపి= ఉంచి; కర్తవ్య= చేయవలసినది; విచారంబునకున్‌= ఆలోచించటానికి; తదీయ= దానిని; నిశ్చయంబునకును= 
నిర్ణయించటానికి; సంధి విగ్రహ+ఆది= సంధి విగ్రహం మొదలైన; షాడ్గణ్య= ఆరు గుణాల; చింతనంబునకును= ఆలోచనకు; 
విదురునిన్‌= విదురుడిని; ప్రియవచన పూర్వకంబుగాన్‌= మంచిమాటలతో; నియోగించి= ఒప్పించి (ఆజ్ఞాపించి); వలయు= అవసరమైన; 
పనులు= కార్యాలు; వెనుక ముందు= వరుస క్రమం; అరసి= చూచి; ఎటింగించుటకున్‌= తెలియచెప్పటానికి; ఆయవ్యయంబులు= 
ఆదాయం, ఖర్చు; ఎజింగించుటకును= తెలియపరచటానికి; సంజయున్‌= సంజయుడిని; చొనిపి= (ప్రవేశపెట్టి; సేనల= సైన్యం; 
కొలందులు= పరిమితులు, లెక్కలు; కనుంగొనుటకున్‌= చూడటానికి; భృత్యులకున్‌= సేవకులకు; జీవితంబులు= జీతాలు; 
పెట్టుటకున్‌= ఇవ్వటానికి; కర్మకలాపంబులు= పనిపాటలు; చేయించుటకున్‌= చేయించటానికి; నకులున్‌+ఆజ్ఞాపించి= నకులుడిని 
నియోగించి; దర్పితులన్‌= అహంకరించినవారిని; మర్దించుటకున్‌= నుగ్గుచేయటానికి; పరచ[క్రంబులు= ఇతర రాజ్యాలను; 
ఆ(క్రమించుటకున్‌= స్వాధీనం చేసికొనటానికి; అర్జునున్‌= అర్జునుడిని నియమించి; బ్రాహ్మాణకార్యంబులకున్‌= విప్రుల పనులకు; 
(శౌత= వేదసంబంధమైన; సా శరా సృతులకు సంబంధించిన; కృత్య= కార్యాలు; సమనుష్టానంబునకున్‌= చక్కగా నిర్వర్తింపబడటానికి; 
ధౌమ్యున్‌= ధౌమ్యుడిని; చాలించి= నియోగించి; సహదేవున్‌= సహదేవుడిని; చూచి= కని; నీవు; మదీయ= నా; గోపన పరుండవు+ఐ= 
నా రక్షణ చూచే వాడవై; సర్వ+అవస్థలఅందున్‌= అన్ని స్థితులలోను; మత్‌= నా; సమీపంబునన్‌= చేరువలో; నిల్చునది= నిలవవలసింది; 
అని= అంటూ; పలికి= మాటాడి; కరణీయంబులు+అగు= చేయదగినవి అయిన; అధికారంబులన్‌= పెత్తనాలు; ఎల్లను= అన్నింటినీ; 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


కల్సించి= కలుగచేసి; వారలమీందను+అ= వారి మీదే; పెట్టి= ఉంచి; యుయుత్సున్‌= యుయుత్సుడిని; కనుంగొని= చూచి; విదుర 
సంజయులన్‌= విదురుడినీ, సంజయుడినీ; ఆలోకించి= చూచి; మీరలు= మీరు; అనుదినంబును= (ప్రతిరోజూ; అవధానంబు= 
హెచ్చరిక; కలిగి= కలిగి ఉండి; రాచవారి= రాజవంశంవారి; యోగక్షేమంబులు= లాభం, మేలు; ఏను= నేను; ఎట్టు+అట్టు+అ= 
ఎట్లో అటే; నిర్వహింపవలయున్‌= నిర్వర్తించాలో; పురజనంబుల= పౌరుల; భూజనంబుల= (ప్రజల; కర్ణంబులు= కార్యాలు; 
ig ey జ 

రాచవారికిన్‌= పాలకులకు; ఎటింగించి= తెలియజేసి; పంచిన+అట్టు= ఆజ్ఞాపించినట్లుగా; నడపన్‌+కలవారలు= నడిపించగలరు; 
అని= పలికి; అప్పగించి= అప్పచెప్పి; కుంతీదేవినిన్‌= కుంతీదేవిని; పాంచాలీ సహితంబుగాన్‌= (ద్రౌపదితోపాటు; అభ్యంతర 
మందిరంబునకున్‌= అంతఃపురానికి; విజయం చేయుము+అని= వేంచేయుమని; పుచ్చి= పంపి. 


తాత్పర్యం: ఈ విధంగా చెప్పి తమ ఇచ్చవచ్చినట్లు నడచి సుఖంగా ఉండండని వారిని ప్రార్థించాడు. 
గాంధారీధృతరాష్టులను వినమ్రంగా రాజప్రాసాదానికి పంపాడు. పురజనులను, (గ్రామీణులను వెళ్ళండని 
సెలవిచ్చాడు. కృపాచార్యుడిని గౌరవపురస్సరంగా స్వగృహానికి వెళ్ళటానికి వీడ్కోలు చెప్పాడు. భీముడిని యువరాజు 
స్థానంలో నిలిపాడు. కర్తవ్యం ఆలోచించి నిర్ణయించటానికి శత్రువుతో పొందు, యుద్దం మొదలైన ఆరు రాజగుణాలు 
ఆలోచించటానికి మంచి మాటలతో విదురుడిని అంగీకరింపచేసి, చేయవలసిన పనుల వరుసక్రమం చూచి 
చెప్పటానికి, ఆదాయం వ్యయం తెలపటానికి సంజయుడిని నియమించి, సైన్యం వివరాలు తెలిసికొని, సేవకులకు 
జీతాలు ఇవ్వటానికి, వారిచేత పనులు చేయించటానికి నకులుడిని నియమించి. అహంకరించినవారిని అణచటానికి, 
శత్రురాజ్యాలు ఆ(క్రమించటానికి అర్జునుడిని నియోగించి, బ్రాహ్మణుల పనులను, వేద, స్మృతి సంబంధి 
కార్యాచరణను ధౌమ్యుడికి అప్పగించి, సహదేవుడి వంక చూచి నీవు నన్ను రక్షిస్తూ, ఎల్లవేళలా నా చేరువలో ఉండు” 
మని ఆజ్ఞాపించి, చేయదగిన పనులను తగిన పెత్తనం కల్పించి తగిన వారికి అప్పగించాడు. యుయుత్సుడిని, 
విదురుడిని, సంజయుడినీ చూచి 'మీరు ఎప్పుడూ హెచ్చరికతో ఉండి రాజవంశంవారి లాభాన్నీ మంచినీ నేను 
చూడాల్సిన విధంగా చూస్తూ, పురజనుల, సర్వజనుల పనులు పాలకులకు చెప్పి, ఆజ్ఞాపించిన విధంగా పనులు 
నిర్వర్తించగలరు' అన్నాడు. కుంతీదేవిని [ద్రౌపదితో కూడా అంతఃపురానికి పంపాడు. 


విశేషం: షడ్లుణాలు= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధము, ఆశ్రయం. సంధి= శత్రువుతోపొత్తు - ఇది మూడు విధాలు: 
1. కోశప్రధాన హేతుకం, 2. దండప్రధానహేతుకం; 3. భూమిప్రధాన హేతుకం. 
తే. ప్రేమ సంప్రీతి వినయ మిశ్రిత విలోక । నంబు గృష్టుని ముఖకమలంబునందు 

మాసరంబగు వికసన మధువునకు మ । ధువ్రతంబయి నిగుడ నా సువ్రతుండు. 379 


ప్రతిపదార్థం: పేమ= అనురాగం; సంప్రీతి= మిక్కిలి ఇష్టం; వినయ= వినమ్రత; మి(శ్రిత= కలిసిన; విలోకనంబు= చూపు; 
కృష్ణుని= శ్రీకృష్ణుడి; ముఖ= ముఖమనే; కమలంబునందున్‌= పద్మంలో; మాసరంబు+అగు= అధికమైన వికసన= వికాస మనే; 
మధువునకున్‌= తేనెకొరకు; మధువ్రతంబు+అయి= తేనె త్రాగే తుమ్మెద అయి; నిగుడన్‌= ఒప్పారగా; ఆ సువ్రతుండు= 
ఆ సదాచారి. 

తాత్సర్యం: అనురాగం, ఎంతో ఇష్టం, వినయం కలిసిన ధర్మరాజు చూపులు కృష్ణుడి ముఖమనే పద్మంలో వృద్దిపాందే 
తేనెకొరకు తుమ్మెదవలె (ప్రసరిస్తుండగా ఆ ధర్మరాజు. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అమ్మహాతుని సాత్యకి సహితంబుగా వీడుపట్టున కనుప ననుజన్ముల ననిచి, యుచితవర్తనంబున నుండి 
పదంపడి భండనంబునం జచ్చిన వారిం జిత్తంబున నిరూపించి తొడంగి. 380 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 157 


ప్రతిపదార్థం: ఆ+మహాత్మునిన్‌= ఆ ఘనుడైన శ్రీకృష్ణుడిని; సాత్యకి సహితంబుగాన్‌= సాత్యకితో సహా; వీడుపట్టునకున్‌= 
ఇంటికి; అనుపన్‌= పంపటానికి; అనుజన్ములన్‌= తమ్ములను; అనిచి= పంపి; ఉచిత= తగిన; వర్తనంబునన్‌= నడవడికతో, 
ఉండి; పదంపడి= తరువాత; భండనంబునన్‌= యుద్దంలో; చచ్చినవారిన్‌= మరణించినవారిని; చిత్తంబునన్‌= మనస్సులో; 
నిరూపించి= గుర్తించి; తొడంగి= (ప్రారంభించి. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడిని సాత్యకితో కూడా విడిదికి పంపండని తమ్ములను ఆజ్ఞాపించి, యోగ్యమైన నడవడికతో 


ఉండి, తరువాత (కొంతకాలానికి) యుద్దంలో మరణించిన వారిని మనసులో గుర్తించి, పూనుకొని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. బ్రాహ్మణానుజ్ఞతోం గూడ బంధుజనుల । కందటికు వేటువేటు మహావిభూతి 
వెలయ నంచిత శ్రాద్ద క్రియలు సభక్తి । కముగ రత్న హేమాది దానములు మెజియ. 381 


ప్రతిపదార్థం: బ్రాహ్మణ= విప్రుల; అనుజ్ఞతోన్‌= అనుమతితో; కూడన్‌= తగినట్టుగా; బంధుజనులకున్‌= చుట్టాలకు; అందజకున్‌= 
అంతమందికి; వేణువేణు= విడి విడిగా; మహా= గొప్పు; విభూతి= వైభవం; వెలయన్‌= ఒప్పుగా; అంచిత= గౌరవించదగిన విధంగా; 
రత్న= మణులు; హేమ= బంగారం; ఆది= మొదలైన; దానములు= దానాలు; మెజయన్‌= వెలుగుతుండగా; (శ్రాద్దక్రియలు= 
అపరకర్మలు; సభక్తికముగన్‌= భక్తితో. 


తాత్పర్యం: బ్రాహ్మణుల అనుమతిలో తగినట్టుగా, బంధువులందరికీ విడి విడిగా (శ్రాద్దకర్మలను వైభవంతో, 
భక్తిపూర్వకంగా, మణులు రత్నాలు దానంగా ఇస్తూ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అనుష్టించి ద్రోణాచార్య ద్రుపద తద్దంధు విరాట తదీయ జ్ఞాతులకును బ్రత్యేకంబ కర్ణాభిమన్యు ప్రభృతుల 
కెట్లట్ల సర్వదక్షిణ సామగ్రి వెలయం బరలోక క్రియలు నిర్వర్తింపంజేసి, దుర్యోధనాదులకు నంతకంటె 
విభవం బెసంగ ధృతరాషుం డౌర్ధ్వదైహిక విధు లాచరించునట్లుగా నొనర్చి, తా నెటింగిన వారల కెల్ల లగ్గు 
సేయుటకు(, దగు బంధులు లేని వసుంధరాధిపుల నెల్ల నుద్దేశించి యంచితదానంబులతో. జేయ 
ధౌమ్యుం బనిచె; మటియును. 382 


ప్రతిపదార్థం: అనుష్టించి= ఆచరించి; ద్రోణ+ఆచార్య= (ద్రోణుడికి; ద్రుపద= ద్రుపద మహారాజునకు; తద్‌+బంధు= (ద్రుపదుడి 
బంధువులకు; విరాట= విరాటరాజుకు; తదీయ= అతడి; జ్ఞాతులకును= దాయాదులకు; ప్రత్యేకంబ= విశేషంగా; క్రర్ల= కర్ణుడు; 
అభిమన్యు= అభిమన్యుడు; ప్రభృతులకున్‌= మొదలైనవారికి; ఎట్టు+ఎట్టు+అ= ఏ విధమో అదే విధంగా; సర్వ= సమస్తమైన; 
దక్షిణ సామ(గ్రి= దాన సమయంలో ఇచ్చే దక్షిణకు ఉపయోగించే వస్తువులు; వెలయన్‌= ఒప్పగా, ఉండగా; పరలోక (క్రియలు= 
ఉత్తర (క్రియలు; నిర్వర్తింపన్‌+చేసి= చేయించి; దుర్యోధన+ఆదులకున్‌= దుర్యోధనుడు మొదలైనవారికి; అంతకంటెన్‌= మిగిలిన 
వారికంటె; విభవంబు= వైభవం; ఎసంగన్‌= అధికంకాగా; ధృతరాష్ట్రుండు; జౌర్ష్యదైహిక= పరలోక; విధులు= (క్రియలు; 
ఆచరించునట్టుగాన్‌= చేసేటట్టుగా; ఒనర్భి= చేసి; తాన్‌= తాను; ఎణీంగిన= తెలిసిన; వారలకున్‌+ఎల్లన్‌= వారందరికీ; లగ్గు= 
శుభం; చేయుటకున్‌= చేయటానికి; తగు= తగిన; బంధులు= చుట్టాలు; లేని= లేనటువంటి; వసుంధరా+అధిపులన్‌= రాజులకు; 
ఎల్లన్‌= అందరినీ; ఉద్దేశించి= లక్షించి; అంచిత= గౌరవించతగిన, గొప్ప; దానంబులతోన్‌= దానాలతో; చేయన్‌= చేయటానికి; 
ధౌమ్యున్‌= ధౌమ్యుడిని; పనిచెన్‌= నియోగించాడు; మటియును=ఇంకా. 


తాత్పర్యం: శ్రాద్ధకర్మలు నిర్వర్తించాడు ద్రోణుడికీ, ద్రుపదుడికీ అతడి బంధువులకు, విరాటరాజుకు అతడి జ్ఞాతులకు, 
కర్ణాభిమన్యులకు విశేషంగాను అన్ని దక్షిణలు మొదలైన వాటితో ఉత్తరలోక (క్రియలు జరిపించాడు. దుర్యోధనాదులకు 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంతకన్న గొప్ప వైభవంగా పరలోక క్రియలు ధృతరాష్ట్రుడిచేత చేయించాడు. తనకు తెలిసినవారి కందరికీ శుభం 
కలిగించాలని అనుకొని ఉత్తర (క్రియలు చేసే తగిన వారసులు లేని రాజులందరికొరకు తగిన దానాదులతో పరలోక 
క్రియలు నిర్వర్తించటానికి తనపురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు. అంతేకాక. 


క, చలివందిరులును సత్రం । బులు6 బెట్టించెను, దటాకములు దేవగ్భహ 
మ్ములు€ గల్పించెను, బంధుజ । నులకు సుగతి యగుటకై వినుతభంగి నృపా! 383 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! బంధుజనులకున్‌= చుట్టాలకు; సుగతి= మంచిగతులు; అగుటకున్‌+ఐ= కలగటానికి; 
చలిపందిరులును= చలివేంద్రాలు (దాహార్తులకు నీటిని పోసేచోట్టు; సత్రంబులును= బాటసారులకు భోజనంపెట్టేవోటులు; 
పెట్టించెను= ఏర్పాటు చేశాడు; తటాకములు= చెరువులు; దేవగృహమ్ములు= దేవాలయాలు; కల్పించెను= నిర్మించాడు. 


తాత్పర్యం: బంధువులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని ధర్మరాజు చలివేందరాలు సత్రాలు (మనిషికి అవసరమైన 
అన్నపానీయాలు అందరికీ అందించే తావులు) ఏర్పాటు చేశాడు. చెరువులు, దేవాలయాలు నిర్మాణం చేశాడు. 


క. లోకమున గలుగు భూసుర । లోకమునకు నెల్ల గోవులుం బసిండియు నా 
నా కల్పంబులు బంధుల । కై కోటివిధముల నిచ్చె నతులిత భక్తిన్‌. 384 


ప్రతిపదార్థం: నానాకల్పంబులు= అనేక కల్పముల కాలం; బంధువులకున్‌+ఐ= చుట్టాల సద్గతులకొరకు; లోకమునన్‌= జగత్తులో; 
కలుగు= ఉన్న; భూసుర= బ్రాహ్మణ; లోకమునకున్‌= సమూహానికి; ఎల్లన్‌= అందరికీ; గోవులున్‌= ఆవులును; పసిండియున్‌= 
బంగారం; కోటి విధములన్‌= ఎన్నో తీరులుగా; అతుల భక్తిన్‌= సాటిలేని భక్తిభావంతో; ఇచ్చెన్‌= దానం చేశాడు. 


తాత్పర్యం: ఎన్నో కల్పాలకాలం తన బంధువులకు సద్గతులు లభించాలని, లోకంలో ఉన్న బ్రాహ్మణ సమూహం 
అంతటికీ, గోవులు, బంగారం ఎన్నో విధమైన పద్దతులలో భక్తిభావంతో దానం చేశాడు. 


వ. _ఇట్లుసకలబాంధవ సుహృజ్జనంబులకుం బారలెౌకిక క్రియలు సేసి యనృణత్వంబున వెలింగి జగంబులచేతం 
బొగడు వడసి, గృతకృత్వంబు. బొందె; నివ్విధంబునం బ్రాప్తసామ్రాజ్యుం డయిన పాండవాగ్రజుం డొక్క 


స్‌ 


సముచితావసరంబున గోవిందున కభిముఖుం డయి వినయంబునం గేలు మొగిచి. 385 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సకల= అందరు; బాంధవ= బంధువులు; సుహృత్‌+జనంబులకున్‌= మిత్రులకు; పారలౌకిక 
క్రియలు= ఉత్తర (క్రియలు; చేసి= ఆచరించి; అన్నణత్వంబున= బుణంలేకపోవటంతో; వెలింగి= ఒప్పి; జగంబులచేతన్‌= 
లోకాలన్నిటి చేత; పొగడు+పడసి= కీర్తిని పొంది; కృతకృత్యతన్‌= ధన్యతను; పొందెన్‌= పొందాడు; ఈ విధంబునన్‌= ఈ తీరుగా; 
ప్రాప్త= పొందిన; సామ్రాజ్యుండు+ఐన= రాజ్యం కలవాడైన; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; ఒక్క= 
ఒక; సముచిత+అవసరంబునన్‌= తగిన సమయంలో; గోవిందునకున్‌= కృష్ణుడికి; అభిముఖుండు+అయి= ఎదురు నిలిచినవాడై; 
వినయంబునన్‌= వినమ్రంగా; కేలు మొగిచి= చేతులు జోడించి. 


తాత్సర్యం: ఈ విధంగా బంధువులకు స్నేహితులకు ఉత్తర(క్రియలు నిర్వర్తించి, బుణం లేనివాడై ఒప్పి 
లోకాలన్నిటిచేత కీర్తించబడినవాడై ధన్యుడయ్యాడు. ఈ విధంగా రాజ్యం పొందినవాడైన ధర్మరాజు తగిన 
సమయంలో శ్రీకృష్ణుడి ఎదుట నిలిచి వినయంతో నమస్కరించి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 159 


నిశేషం: మానవుడికి మూడు బుణాలుంటాయి. 1. దేవబుణం, 2. బుషిబుణం, 3. పితాణం. పిత్తాణం చనిపోయినవారికి 
ఉత్తరక్రియలు నిర్వహించటంద్వారా తీరుతుంది. కనుక ధర్మరాజు బంధుమి(త్రులందరికీ (శ్రాద్దకర్మలు నిర్వర్తించి 
బుణవిముక్తుడయ్యాడు. 


ధర్మజుండు శ్రీకృష్ణు నుచిత వచనంబుల స్తుతించుట (సం. 12-43-1) 


తే. అమల భవదీయ సుప్రసాదమునం జేసి । పితృపితామహక్రమయోగ్య పీఠ మైన 
వినుత సామ్రాజ్యమున కేను విభు(డనై కృ । తార్ధతానంద పూర్ణుండ నైతి గృష్ట!' 386 


ప్రతిపదార్థం: కృష్ణ!= కృష్ణా; అమల= స్వచ్చమైన; భవదీయ= నీ యొక్క; సుప్రసాదమునన్‌+చేసి= అనుగ్రహంచేత 
పితృపితామహ(క్రమ= తండ్రి, తాతల వరుసలో; యోగ్య= అర్హ (పొందదగిన); పీఠము+ఐన= ఆసనమైన; వినుత= కీర్తనీయమైన; 
సామ్రాజ్యమునకున్‌= ఈ మహారాజ్యానికి; ఏను= నేను; విభుండను+ఐ= రాజునై; కృత+అర్థతా= కోరినది నెరవేరటం అనే; ఆనంద= 
సంతోషంతో; పరిపూర్ణుండను+ఐతిన్‌= పూర్తిగా నిండినవాడి నయ్యాను. 


తాత్సర్యం: 'శ్రీకృష్ణా! అచ్చమైన నీ అనుగ్రహంవలన తాత తండ్రులచేత వరుసగా (వంశ(క్రమానుగతంగా) 
పొందదగినదైన ప్రశస్తమైన సామ్రాజ్యానికి నేను రాజునయ్యాను. ధన్యతనొందటంవలన కలిగిన ఆనందంతో పూర్తిగా 
నిండిపోయాను. 


వ. అని మటియును. 387 
తాత్సర్యం: అని చెప్పి, ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. “బావలు మజందులు ననుచును । నీవు కృపాతిశయ మెస(గ నెమ్మిని మమ్ముం 
గావను బ్రోవను దలంచి ర। మావర! కలిపికొని తిరిగి మన్నించుటలన్‌. 388 


ప్రతిపదార్థం: రమావర!= లక్ష్మీపతీ!; నీవు; కృపా+అతిశయము= కరుణయొక్క; ఆధిక్యం; ఎసంగన్‌= మించగా; బావలు, 
మజందులున్‌= మేనత్త కొడుకులు; అనుచును= అంటూ; కలిపికొని= చేరదీసి; తిరిగి= కలిసివర్తించి; మన్నించుటలన్‌= 
ఆదరించటాలతో; నెమ్మిని= (ప్రేమతో; మమ్మున్‌= మమ్మల్ని (పాండవులను); కావను= కాపాడాలని; ప్రోవను= రక్షించాలని; తలంచి= 
అనుకొని. 

తాత్పర్యం: లక్ష్మీపతివైన శ్రీకృష్ణా! మమ్మల్ని బావలూ, మరదులూ అంటూ నీతో కలుపుకొని ప్రవర్తించటం, 
కరుణాతిశయంతో, ప్రేమతో మమ్ములను కాచి రక్షించాలని తలంచి. 


వ. _ తేువలేక మెలంగితిమి గాక! భవదీయ మహానుభావం బున్నరూపెటుంగను దగం గొనియాడను నే 
మెంతటి వారమని పలికి వెండియు. 389 


ప్రతిపదార్థం: తేకువ= భయం; లేక= లేకుండ; మెలంగితిమి= జీవించాము; కాక; భవదీయ= నీ; మహా+అనుభావంబు= 
మాహాత్మ్యం; ఉన్నరూపు= కలరూపు, వాస్తవం; ఎణుంగనున్‌= తెలిసికొనటానికి; తగన్‌= చక్కగా; కొని+ఆడనున్‌= 
పొగడటానికి; ఏము= మేము; ఎంతటివారము?= ఎంత? చాలగలమా?; అని= అంటూ; పలికి= మాటాడి; వెండియున్‌= 
ఇంకా. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: (ఆ కారణంచేతనే) మేము భయం లేకుండ జీవించాము కదా! నీ గొప్పతనం, నీ నిజరూపం 
తెలిసికొనటానికి, చక్కగా కీర్తించటానికి మేమెంతటి వారం? (సమర్గులం కాము అని భావం)” అంటూ మాటాడి, 
ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క “ఆదిమ పురుషు(డ వగుటను । వేదంబులు సెప్పు నవియు వెబిచు( బలుకగా 

నీదృకకారు( డని దా। మోదర! నీ పెం పెటుంగ నొరుల కలవియే? 390 
ప్రతిపదార్థం: దామోదర!= కృష్ణా!; వేదంబులు= వేదాలు; ఆదిమ పురుషుండవు+అగుటను= సృష్టిలో మొట్టమొదటి శరీరధారివి; 
అగుటను= కావటం; చెప్పున్‌= చెపుతాయి; ఈదృక్‌+ప్రకారుండు+అని= ఈ విధమైనవాడు అని; పలుకంగాన్‌= చెప్పటానికి; 


అవియున్‌= ఆ వేదాలు కూడా; వెజచున్‌= భయపడతాయి; ఒరులకున్‌= ఇతరులకు; నీ పెంపు= నీ ఘనత; ఎజుంగన్‌= తెలియటం; 
అలవి+ఏ= సాధ్యమౌతుందా? 


తాత్సర్యం: “కృష్ణా! నీవు సృష్టికి ఆద్యుడవని వేదాలు చెప్పుతున్నాయి. కాని, నీ విటువంటివాడివని ఇదమిత్చంగా 
చెప్పటానికి ఆ వేదాలే భయపడుతున్నాయి. అటువంటప్పుడు ఇతరులకు నీ ఘనత తెలిసికొనటం సాధ్యమా? 
(కాదు అని భావం). 


క. దురితములం జెటుప శుభముల. | బెరింగింపం జాలునట్టి పేళ్ళులు నీకుం 
బురుషోత్తమ! కడుం బె కవి । పరమార్ధ ద్యోతకములు భావింపంగన్‌. 391 


ప్రతిపదార్థం: పురుష+ఉత్తమ!= జీవులలో శ్రేష్టుడా!; దురితములన్‌= పాపాలను; చెజుపన్‌= పోగొట్టటానికి; శుభములన్‌= 
గశ్రేయములను; పెరింగింపన్‌= వృద్దిచేయటానికి; చాలునట్టి= సమర్థమైన; పేళ్ళులు= నామాలు, బిరుదులు; నీకున్‌= నీకు; కడున్‌= 
మిక్కిలి; పెక్కు= ఎక్కువ; అవి= ఆ పేరులు; భావింపంగన్‌= భావనచేస్తే, బాగా మననం చేస్తే; పరమ+అర్థ= ఉత్కృష్టమైన 
ప్రయోజనాన్ని (పరమాత్మను); ద్యోతకములు= (ప్రకాశింపచేసేవి (తెలియచెప్పేవి). 


తాత్సర్యం: పురుషోత్తముడవైన శ్రీకృష్ణా! పాపాలు పోగొట్టేవీ పుణ్యాలు పెంచేవీ అయిన పేరులు నీకు ఎన్నో 
ఉన్నాయి. వాటిని భావన చేస్తే అవి పరమాత్మను తెలియచేస్తాయి. 


విశేషం: పురుషోత్తముడు అనేది సార్థక ప్రయోగం. పురుషుడు అంటే శరీరధారి, (ప్రాణి అని అర్థం. పురుషోత్తముడు అంటే 
జీవులన్నింటిలోను ఉత్కష్టుడు అని సామాన్యార్థం. దానినే 'భావన' చేస్తే సర్వజీవులలోనూ ఉత్తమపురుష (నేను, తాను - ఆత్మను) 
గా ఉండేవాడని ద్యోతకం అవుతుంది (స్ఫురిస్తుంది). 

భావన= ఒక భావాన్ని మననం చేసి చేసీ అదే తాను అయిసోవటం. 


పరమార్ధం= పురుషార్థాలకు పైన ఉన్నది. 


భగవంతుడికి ఉన్న నామాలు స్వల్ప ప్రయోజనాలను ఆశించినవారికి (పాపాలు పోవటం, పుణ్యాలు కలగటం వంటివి) 
అంతే అందజేస్తాయి. వాటి పరమార్థం తెలిసి భావించినవారికి పరమార్థాన్నే స్ఫురింపచేస్తాయి. ఈ విషయం నిరూపించటానికి 
పురుషోత్తమ అనే నామమే ఉదాహరణ. సామాన్యార్థం (శ్రేష్టుడు అని పరమార్థం - సర్వవ్యాపి, అంతర్యామి అయిన పరమాత్మ 
అని. 


శాంతిపర్వనము - ప్రథమాశ్వాసము 161 


తే  ప్రయతు లగు సద్ద్విజులు వాని. బరమభక్తి | యుక్తి నెపుడు. బరించుచు భక్తి ముక్తి 
దాయి వగు నిన్ను సతతంబు6 దలంచుచును న । మస్కృతులు సేసి యవ్యయ మహిమంగండ్రు.'392 


ప్రతిపదార్థం: ప్రయతులు+అగు= పరిశుద్దులైన; సత్‌+ద్విజులు= సత్‌బ్రాహ్మణులు; వానిన్‌= ఆ నామాలను; పరమ= 

ఉత్కృష్టమైన ; భక్తియుక్తిన్‌= భక్తికలిగి; ఎపుడున్‌= ఎల్లప్పుడు, సదా; పఠించుచున్‌= చదువుతూ, పారాయణచేస్తూ; భుక్తి= భోజనం, 

భోగం; ముక్తి= మోక్షం; దాయివి+అగు= ఇచ్చేవాడివైన; నిన్నున్‌; సతతంబున్‌= ఎల్లప్పుడూ; తలయచును= భావిస్తూ; 
నమస్కృతులు= కైమోడ్పులు; చేసి= ఆచరించి; అవ్యయ= వ్యయం కాని, స్థిరమైన; మహిమన్‌= మాహాత్మాన్ని; కం|డ్రు= 
పొందుతారు. 

తాత్పర్యం: బహిరంతర శుద్దులైన స|ద్బాహ్మణులు ఆ నీ నామాలను చాలా గొప్పదైన భక్తితో వల్లెవేస్తూ 

భోగాలనూ, మోక్షాన్నీ (ప్రసాదించే నిన్ను సదా భావిస్తూ నీకు నమస్కరిస్తూ ఉండి నశించని శాశ్వతమైన 

మహత్యాన్ని పొందుతారు”. 

వ. అని పలికి విష్ణు విశ్వాత్మ జిష్ణు శర్వ హంస దామోదర శంభు ప్రముఖంబులగు ప్రభూత నామంబులం 
బ్రస్తుతించిన( బ్రీతుండై పుష్కరాక్షుండు పుష్కలంబైన వాగ్విశేషంబుల నా ధర్మనందను నభినందించె( 
దదనంతరంబ కొల్షియున్న జనంబుల నిజనివాసంబులకుం బోవం బనిచి, యక్కురుసత్తముండు దమ్ముల 
నాలోకించి. 393 


ప్రతిపదార్థం: అనిపలికి= అంటూ మాటాడి; విష్ణు= వ్యాపనశీలం కలిగి విశ్వమంతా వ్యాపించినవాడు; విశ్వ్శ+ఆత్మ= విశ్వానికి 
ఆత్మ అయినవాడు, విశ్వమే తాను (ఆత్మ) అయినవాడు; జిష్టు= జయశీలి, జయించే లక్షణం కలవాడు; శర్వ= 
సంహారసమయంలో సకల (ప్రాణులను రుద్రరూపంలో సంహరించేవాడును; హంస= ఉచ్చ్వాస నిశ్చాసరూపమైన ప్రాణంగా, 
ఓంకారంగా జీవులలో ఉండేవాడు; దామోదర= దామము(మాలుఉదరమునందు కలవాడు; శంభు= సుఖాన్ని (భక్తులకు) 
కలిగించేవాడు; ప్రముఖంబులు+అగు= మొదలైన; ప్రభూత= గొప్ప; నామంబులన్‌= పేరులతో; ప్రస్తుతించినన్‌= కీర్తించగా; 
'ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; పుష్కర+అక్షుండు= తామరలను పోలిన కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుడు; 
పుష్కలంబు+ఐన= సమృద్దిగా ఉన్న; వాక్‌+విశేషంబులన్‌= విశేషమైన మాటలతో; ఆ ధర్మనందనున్‌= ఆ ధర్మరాజును; 
అభినందించెన్‌= పొగిడాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; కొల్చి+ఉన్న= కొలువు తీర్చి ఉన్న; జనంబులన్‌= ప్రజలను; 
నిజనివాసంబులకున్‌= తమ ఇళ్ళకు; పోవన్‌= వెళ్ళండని; పనిచి= ఆజ్ఞాపించి; ఆ+కురుసత్తముండు= ధర్మరాజు; తమ్ములన్‌= 
అనుజులను; ఆలోకించి= చూచి. 

తాత్పర్యం: అని మాటాడి ధర్మరాజు కృష్ణుడిని విష్ణువు, విశాత్ముడు, జిష్టువు, శర్వుడు, హంసుడు, దామోదరుడు, 
శంభుడు మొదలైన పవిత్ర నామాలతో కీర్తించాడు. దానికి సంతసించిన శ్రీకృష్ణుడు సమృద్దమైన మాటలతో విశేషంగా 
ధర్మరాజును అభినందించాడు. ఆ తరువాత కొలువుతీరి ఉన్న 'ప్రజలనందరినీ తమ తమ ఇళ్ళకు వెళ్ళుడని 
పంపించాడు. అప్పుడు తమ్ములను చూచి. 


మ. ' అటవీదేశములందు గాఢబహులాయాసంబులం గంది, దు 
రట మత్య్యేశ్వరు సేవ గుంది, బహుసంగ్రామంబులన్‌ విద్విష 
త్పటు నానాస్త మహోగ్ర శస్తచయ నిర్లగ్నాంగతం బొంది యు 
ళ్‌ ఉలికి స్త 
త్మట దుఃఖంబుల మీర లొందితి రభేద్యస్టెర్యులై నాకుంగాన్‌. 394 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: 'మీరలు= మీరు; నాకున్‌+కాన్‌= నాకొరకు; అభేద్య స్టెర్యులు+ఐ= మొక్కవోని స్థిరత్వం కలవారై; అటవీ దేశముల 
+అందున్‌= అరణ్య (ప్రదేశాలలో; గాఢ= తీవ్రమైన; బహుల= అనేక; ఆయాసంబులన్‌= (శ్రమలతో; కంది= బాధపడి; దుర్భట= 
కలగకూడనటువంటి; మత్స్య+-ఈశ్చరు= మత్స్యదేశరాజైన విరటుడి; సేవన్‌= కొలువులో; కుంది= వగచి; బహు= అనేక; 
సం[గ్రామంబులన్‌= యుద్దాలలో; విద్విషత్‌= శత్రువుల; పటు= పటిష్టమైన; నానా= బహు; అ(స్త= మంత్రపూతంగా ప్రయోగించే 
ఆయుధాల వలన; మహా+ఉ(గ్ర= గొప్ప భయంకరమైన; శస్త్రచయ= ఆయుధ సమూహంవలన; నిర్భగ్న+అంగతన్‌= మిక్కిలి 
దెబ్బతిన్న శరీరం; పొంది= కలిగి ఉండి; ఉత్కట= అధికమైన; దుఃఖంబులన్‌= శోకాలను; ఒందితిరి= పొందారు. 


తాత్పర్యం: 'మీరు నా కొరకు స్టైర్యం చెదరనివారై అడవులలో తీవ్రమైన కష్టాలు ఎన్నో అనుభవించి బాధపడ్డారు. 
దురదృష్టవశాత్తు విరటుడి కొలువులో సేవచేసి కష్టపడ్డారు. అనేక యుద్దాలలో అ(స్రశస్రాలచేత దెబ్బతిన్న అవయవాలు 
కలవారయ్యారు. అధికమైన శోకాన్ని పొందారు. 


వ. _ నన్నుం గృతకృత్యునిం జేసితిరి; కృష్ణ ప్రసాద లబ్దంబయిన యీ జయశోభనంబు నిజేచ్చాకలిత సుఖావాప్తి లీల 
ననుభవించుచు నాత్మప్రియ ప్రకారంబుల వర్తించుచు, నవధానంబుతో రాజ్యాంగ సప్తకం బరయుం'డని 
చెప్పి యాంబికేయు ననుజ్ఞతోడ. 395 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; కృతకృత్యునిన్‌= ధన్యుడిని; చేసితిరి= చేశారు; కృష్ణ= శ్రీకృష్ణుడి; ప్రసాద= అను(గ్రహంవలన; 
లబ్దంబు+ఐన= లభించిన; ఈ జయశోభనంబు= ఈ విజయంయొక్క వైభవం; నిజ+ఇచ్చా కలిత= మీమీ కోరికలతో కూడుకొన్న; 
సుఖ+అవాప్తి= సుఖమును పొందటం అనే; లీలన్‌= విలాసాన్ని; అనుభవించుచున్‌= అనుభూతిచెందుతూ; ఆత్మ ప్రియ 
ప్రకారంబులన్‌= మనసుకు నచ్చిన తీరులలో; వర్తించుచున్‌= మెలగుతూ; అవధానంబుతోన్‌= హెచ్చరికతో; రాజ్యాంగ సప్రకంబు= 
రాజ్యపాలనాతం(త్రంలోని ఏడు అంశాలు; అరయుండు= చూస్తూ ఉండండి; అని= అంటూ; చెప్పి= పలికి; ఆంబికేయు= 
ధృతరాష్ట్రుడి; అనుజ్ఞ+-తోడన్‌= అనుమతితో. 


తాత్సర్యం: 'అట్లా కష్టపడి నన్ను ధన్యుడిని చేశారు. శ్రీకృష్ణుడి అనుగ్రహంవలన లభించిన ఈ విజయ వైభవాన్ని 
మీమీ ఇష్టాలతో కూడిన సుఖాన్ని పొందటం అనే (క్రీడను అనుభవిస్తూ, మీకు నచ్చిన విధంగా నడుచుకొంటూ 
హెచ్చరికతో (జాగరూకులై) రాజ్యాంగసప్తకాన్ని చూడండి (పట్టించుకొండని భావం)” అని చెప్పి ధృతరాష్ట్రుడి 
అనుమతితో. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: రాజ్యాంగ సప్తకం: 1. ప్రభువు, 2. మంత్రము, 3. ధనాగారం, 4. దుర్గం, 5. సైన్యం, 6. రాష్ట్రం (ప్రజలు), 7. మిత్రులైన 


రాజులు. 


సీ, బహురత్నమయ ఘనప్రాసాదమండప । దాసదాసీ జనోద్ధాసితంబు6 
దత్తుల్య వైభవ తదధిక ధనధాన్య । ముఖవస్తు సంచయ సుఖకరంబు(, 
గిన్నర వల్లభ గృహసమానత్వ మ । హావిభూతి స్పురణాంచితంబు, 
సర్వసంపత్సూర్తి చారు వామాక్షీ ప్ర। చార సంశోభిత స్థలచయంబు, 
తే. నైనవాని రారాజుని ల్లనిలజునకు, । దుస్ససేను మందిరము పార్టునకు, వరుస 
తోడ దుర్మర్షణునియును దుర్ముఖునియు । నిండ్లు గవలకు సంప్రీతి నిచ్చె నృపతి. 396 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 163 


ప్రతిపదార్థం: నృపతి= రాజు; బహు= నానా; రత్స్నమయ= మణులతో నిండిన; ఘన= గొప్పు; ప్రాసాద= నగరు; మండప= మంటపం; 
దాసదాసీజన= సేవకులు, సేవకురాండ్రతో; ఉత్‌+భాసితంబు= బాగా పైకి వెలిగేది; తద్‌+తుల్య= దానితో సమానమైన; వైభవ= 
విభవం; తద్‌+అధిక= దానికన్న ఎక్కువైన; ధన, ధాన్య= ధనం, ధాన్యం; ముఖ= మొదలైన; వస్తుసంచయ= వస్తు సముదాయంతో; 
సుఖకరంబున్‌= హాయిగొలిపేది; కిన్నరవల్లభ= కుబేరుడి; గృహ= ఇంటితో; సమానత్వ= సమానమైన; మహా= గొప్ప; విభూతి= వైభవం; 
స్ఫురణ= గుర్తుకు తెచ్చే; అంచితము= ఒప్పుకలది; సర్వ= సమస్త; సంపద్‌= సంపదల; స్ఫూర్తి= ప్రకటమవటంచేత; చారు= 
మనోహరమైన; వామ+అక్షి= అందమైన కన్నులు కల స్త్రీల) ప్రచార= కదలికలతో; సంశోభిత= బాగా అందమైన; 
స్థలచయంబున్‌= అనేక ప్రదేశాలు కలిగినది; ఐనవానిన్‌= అయినటువంటివాటిని; రారాజు= దుర్యోధనుడి; ఇల్టు= భవనం; 
అనిలజునకున్‌= భీముడికి; దుస్ససేనుమందిరము= దుశ్శాసనుడి భవనం; పార్టునకున్‌= అర్జునుడికి; వరుసతోడన్‌= క్రమంగా; 
దుర్మర్షణునియును దుర్ముఖునియును= దుర్మర్హణ, దుర్ముఖుల; ఇండ్లు= మందిరాలు; కవలకున్‌= నకుల సహదేవులకు; 
సంట్రీతిన్‌= మిక్కిలి ఇష్టంతో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి, దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి, దుర్మర్షణుడి నివాసం 
నకులుడికి, దుర్ముఖుడి నికేతనం సహదేవుడికి ఇష్టంగా ఇచ్చాడు. ఆ భవనాలు మణిమయాలు. గొప్ప 
అంతఃపురాలు, మండపాలు, దాసదాసీజనాలతో (ప్రకాశిస్తున్నాయి. ఆ వైభవాన్ని మించి ధనధాన్యాదులైన 
సంభారాలతో సుఖాన్ని కల్పిస్తాయి. కుబేరుడి ఇంటితో సమానమైన గొప్ప వైభవాన్ని కలిగి దానిని గుర్తుకు తెచ్చేవి, 
మస్త సంపదలను ప్రకటించే అందగత్తెలు అటునిటు తిరుగుతూ ఉండగా కళకళలాడే ప్రదేశాలెన్నో కలిగినవి 


- ఆ మందిరాలు. 


మణియు విదుర యుయుత్సు సంజయ ధౌమ్యుల వదనంబు లాలోకించి 'మీ మీ నికేతనంబుల మీరలు 
గైకొనుం' డని నియోగించి, పెద్ద నగరిలోన ధృతరాష్తుండు మున్ను పన్నుగా వసియించు హర్మ్యంబున 
నజ్జనపతి నునిచె; నివ్విధంబున గృహంబులు విభజించి యిచ్చి కృష్ణ సాత్యకుల సవ్యసాచి సదనంబున 
నిల్దునట్లుగా నిర్దేశించి, యందటం బోవం బనిచి యభ్యంతర మందిరంబున కరిగి; నా భీమసేనాదు 
లమ్మహనీయ వాసంబులు సేకొని యందు. బ్రభూతాన్న పానాద్యనుభవంబుల సుఖించియుండ 
నవ్విభుండు నిజేచ్చ విహరించె'నని యిట్లు ధర్మపుత్రు చరిత్రంబు సెప్పిన విని'యబ్బంగిం బ్రాప్తసామ్రాజ్యండై 
పాండవాగ్రజుండు పదంపడి యెత్తెఅింగున వర్తించె? సకల జగద్గురుం డగు కృష్ణుండు మణి యెట్లుండె? 
నెలింగింపు' మనుటయు. 397 


(జే 


ల్‌ 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; విదుర; యుయుత్సు; సంజయ; ధౌమ్యుల; వదనంబులు= ముఖాలు; ఆలోకించి= చూచి; 
మీమీ నికేతనంబులు= మీమీ భవనాలు; మీరలు= మీరు; కైకొనుండు= స్వీకరించండి; అని; నియోగించి= పనిచి; పెద్ద నగరిలోన= 
ప్రధాన ప్రాసాదంలో; ధృతరాష్టుండు; మున్ను= పూర్వం; పన్నుగాన్‌= చక్కగా; వసియించు= నివసించే; హర్మ్య్యంబునన్‌= 
భవనంలో; ఆ+జనపతిన్‌= ఆ ధృతరా'స్త్రుడిని; ఉనిచెన్‌= ఉంచాడు; ఈ+విధంబునన్‌= ఈ రకంగా; గృహంబులు= భవనాలు; 
విభజించి= విభాగంచేసి (కేటాయించి); ఇచ్చి= ఒసగి; కృష్ణసాత్యకుల= శ్రీకృష్ణుడిని, సాత్యకిని; సవ్యసాచి= కవ్వడి; సదనంబునన్‌= 
భవనంలో; నిల్బునట్టుగాన్‌= ఉండేటట్లు; నిర్దేశించి= సూచించి; అందణున్‌= అందరినీ; పోవన్‌+పనిచి= వెళ్ళుడని పంపి; 
అభి+అంతర+మందిరంబునకున్‌= తన ఏకాంత మందిరానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఆ భీమసేన+ఆదులు= ఆ భీముడు 
మొదలైనవారు; ఆ+మహనీయ వాసంబులు= ఆ ఘనమైన గృహాలు; చేకొని= స్వీకరించి; అందున్‌= ఆ భవనాలలో; ప్రభూత= 
అధికమైన; అన్న, పాన+ఆది+అనుభవంబులన్‌= భోజనాలు పానీయాలు మొదలైనవి అనుభవిస్తూ; సుఖించి= సుఖపడుతూ; 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉండన్‌= ఉండగా; ఆ+విభుండు= ఆ రాజు (ధర్మరాజు); నిజ+ఇచ్చన్‌= తనకు నచ్చినట్టు; విహరించెన్‌= చరించాడు; అని= 
అంటూ; ఇట్టు= ఈ విధంగా; ధర్మపుత్రు= ధర్మరాజు; చరిత్రంబు= చరిత; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; ఆ+భంగిన్‌= 
ఆ విధంగా; (ప్రాప్త= పొందిన; సా'మ్రాజ్యుండు+ఐ= మహాసామ్రాజ్యం కలిగినవాడై; పాండవ+అ(గజాండు= పాండవులలో పెద్దవాడైన 
ధర్మరాజు; పదంపడి= తరువాత; ఏ+తెజుంగునన్‌= ఏ విధంగా; వర్తించెన్‌= చరించాడు? (ప్రవర్తించాడు); సకల= సమస్తమైన; 
జగత్‌= లోకాలకు; గురుండు= ఉపదేష్ట అయిన= అయినటువంటి; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; మటీ= ఇంకా; ఎట్టు+ఉండెన్‌?= 
ఏ విధంగా ఉన్నాడు?; ఎజింగింపుము= తెలియజెప్పుము; అనుటయున్‌= అనగా. 


తాత్పర్యం: ఇంకా విదురుడినీ, యుయుత్సుడినీ, సంజయుడినీ, ధౌమ్యుడినీ చూచి మీరు మీమీ ఇళ్ళను (అంతకు 
ముందు వారు నివాసం చేసినవి) స్వీకరించండి” అని చెప్పాడు. ప్రధానప్రాసాదంలో ధృతరాష్ట్రుడు ఇంతకుముందు 
ఉంటున్న ఇంటిలో అతడిని ఉంచాడు. ఈ విధంగా భవనాలను అందరికీ కేటాయించి ఇచ్చి, కృష్ణుడూ, సాత్యకీ 
అర్జునుడి గృహంలో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. అందరిని వెళ్ళుడని పంపి, తాను తన అభ్యంతర మందిరానికి 
వెళ్ళాడు. భీముడు మొదలైనవారంతా ఆ ఘనమైన మందిరాలను స్వీకరించి, అచట సిద్దంగా ఉన్న పవిత్రమైన 
భోజనపానీయాలను అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు. ధర్మరాజు కూడా తనకు నచ్చినవిధంగా ఉన్నాడు. ఈ 
విధంగా ఉన్న ధర్మరాజు చరిత్రను వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు “ఈ విధంగా రాజ్యం పొందిన 
ధర్మరాజు ఆ తరువాత ఏ విధంగా నడుచుకొన్నాడు? అన్నిలోకాలవారికి గురువైన శ్రీకృష్ణు డే విధంగా ఉన్నాడు? 
తెలియచెప్పుము” అని అనగా. (తరువాతి ఆశ్వాసంలోని రెండవ వచనంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


శా. భక్తాంభోరుహ బాలసూర్య! దనుజ ప్రధ్వంసనాచార్య! సు 
వ్యక్తావ్యక్త నిజప్రకార! సదయ వ్యాపార! దాంతిక్షమా 
సక్త నిత్య స్వీకృత! వేదపరిషత్సంస్తుత్య! మాయా విని 


ర్ము క్త ద్యోతన! తార్‌క్ష (శాక్వర మహామూర్తి స్పురత్మేతనా! 398 


ప్రతిపదార్థం: భక్త= భక్తులు అనే; అంభోరుహ= పద్మాలకు; బాలసూర్య!= ఉదయసూర్యుడి వంటివాడా!; దనుజ= రాక్షసులను; 
ప్రధ్వంసన= సమూలంగా నశింపచేయటంలో; ఆచార్య!=చేసేవాడా! ప్రముఖుడా! సువ్యక్త= బాగా తెలియబడే; అవ్యక్త= ఏమీ 
ప్రకటంకాని; నిజ= నీ దైన; ప్రకార= పద్దతి కలవాడా!; సదయ= కరుణతో కూడిన; వ్యాపార!= చేతలు కలవాడా?; దాంతి= 
ఇం(ద్రియ నిగ్రహమందునూ; క్షమా= ఓర్పునందునూ; అసక్త= అసక్తులైన వారిచేత; స్వీకృత= స్వీకరించబడిన; నిత్య= శాశ్వతుడా!; 
వేదపరిషద్‌= వేదసభలలో; సంస్తుత్య= బాగా కీర్తించబడేవాడా!; మాయా= అవిద్య; వినిర్ముక్త= బాగా తొలగించుకొన్నవారికి; 
ద్యోతన= దర్శనమిచ్చువాడా!; తార్‌క్ష్య= గరుడుడు; శాక్సర= ఎద్దు(నందిఅను); మహామూర్తి= గొప్ప ఆకృతులచే; స్ఫురత్‌= 


ప్రకాశించు; కేతనా!= జెండాలు కలవాడా! (హరిహరనాథా! -అని భావం). 


తాత్సర్యం: భక్తుల హృదయపద్మాలకు ఉదయసూర్యుడివంటివాడా! రాక్షసులను సంహరించడంలో గొప్పవాడా! 
నీ చేతలలో ప్రకటం అవుతూనే, కాకుండా ఉండేవాడా! దయతో వర్తించేవాడా! ఇం(ద్రియనిగ్రహంలోనూ క్షమలోనూ 


శాంతిపర్వము - ప్రథమాశ్వాసము 165 


ఆసక్తి కలవారిచే (గ్రహించబడిన నిత్య స్వరూపుడా! వేదపరిషత్తులచేత నుతింపబడేవాడా!, అవిద్యను వదలినవారికి 
దర్శనమిచ్చెవాడా! గరుడుడు, నంది అను గుర్తులు కల జెండాలు కలవాడా! హరిహరనాథా! 


విశేషం: 'శాక్వరమహామూర్తి' అనే పాదానికి 'శాశ్యతమహామూర్తి' అనే పాఠం కొన్ని ప్రతులలో కానవస్తున్నది. కాని ఇక్కడ శాక్వర 
(శాక్కర) శబ్దమే ఉచితమైనది. శాక్వర - శాక్కర (ఆప్టే నిఘంటువు). హరిహరనాథుడు గరుత్మంతుడిచేత, వృషభంచేత ప్రకాశించే 
కేతనం కలవాడు. 


క. భవదుఃఖ భరనిరాస । ప్రవీణ! నానాభిధాన! పారాశర్య 
స్తవనీయ ఓరుగంటి గుణ నిధాన! స । మవబోధ నిరంతరా విదాత్మాధీనా! 399 


ప్రతిపదార్థం: భవదుఃఖ భార= సంసారదుఃఖ భారాన్ని; నిరాస= పోగొట్టటంలో; ప్రవీణ!= నేర్చరి అయినవాడా!; నానా+అభిధాన= 
ఎన్నో పేరు కలవాడా!; పారాశర్య= పరాశరుడి పుత్రుడైన వ్యాసుడిచేత; స్తవనీయ!= పొగడబడినవాడా!; గుణ= అన్ని గుణాలకు; 
నిధాన!= నిలయమైనవాడా!; సమ్‌+అవబోధ= నిరంతరా ఎడతెగనిజ్ఞానమే స్వరూపముగా కలవాడా!; విద్‌+ఆత్మ= బోధకలిగినవారికి; 
అధీనా!= లోబడి ఉండేవాడా! (హరిహరనాథా!) 


తాత్పర్యం: జననమరణ స్వరూపమైన సంసార దుఃఖభారాన్ని పోగొట్టటంలో నేర్సరీ! ఎన్నో నామాలు కలవాడా! 
(అన్ని నామాలూ ఆయనవే), వ్యాసుడిచేత కీర్తించబడినవాడా! (పురాణ, ఉపపురాణ, మహాపురాణ, బ్రహ శసూత్రాలలో) 
సమస్త గుణాలకు నిలయమైనవాడా!, ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవాడా! (నిత్య జాగరమూర్తీ), ఎరుకగలవారికి 
అధీనుడవు అయినవాడా! (హరిహరనాథా!) 


మాలిని: 
ప్రకృతి పురుష యోగీ! భక్తతాత్పర్య రాగీ! । సక్కృప హృదయపద్మా! శాంతి చిత్తెక సద్మా! 


వికృతి రహితమూర్తీ! విశ్వభూత ప్రవర్తీ! । సుకృత ఫలమయాతా! సుస్థిరానంద వర్షా! 400 


ప్రతిపదార్థం: ప్రకృతి= పంచభూతాత్మకమూ, త్రిగుణాత్మకమూ అయిన వ్యక్త సృష్టి; పురుష= పరమ పురుషుడు (అవ్యక్తుడు); 
యోగీ!= చక్కగా కలిసిన రూపమైనవాడా!; భక్త= భక్తుల; తాత్సర్య= అభిప్రాయం (తత్సరత) అందు; రాగీ!= అనురాగం కలవాడా!; 
సకృప= దయతోకూడిన; హృదయపద్మా!= పద్మంవంటి హృదయం కలవాడా!; శాంతి= కల్లోలంలేని, ప్రశాంతమైన; చిత్త= మనస్సు; 
ఏకసద్మా!= ఒకే ఒక నివాసంగా కలవాడా!; విశ్వ= లోకమందలి; భూత= ప్రాణులను; ప్రవర్తీ!= నడిపించేవాడా!; సుకృత= పుణ్యాల; 
ఫలమయజ= ఫలస్వరూపమైన; ఆత్మ!= రూపం (మనస్సు) కలవాడా!; సుస్థిర= మిక్కిలి స్థిరమైన; ఆనంద వర్నా!= ఆనంద 


మార్గం కలవాడా!; (హరిహరనాథా!). 

తాత్సర్యం: (ప్రకృతి, పురుషుడు కలిసినట్టి రూపం కలవాడా! భక్తతత్సరతయందు అనురాగం కలవాడా! దయతో 
కూడిన హృదయపద్మం కలవాడా!, ప్రశాంతమైన చిత్తమే నివాసమైనవాడా!, మార్పుచెందని రూపం కలవాడా!, 
లోకాలన్నింటినీ, 'ప్రాణులందరినీ నడిపించేవాడా!, పుణ్య స్వరూపమైన మనస్సు, శాశ్వతమైన ఆనంద స్వరూపం 
కలవాడా! (హరిహరనాథా!). 


విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, న, మ, య, య గణాలుంటాయి. 9వ అక్షరం యతిన్హానం - ప్రాసనియమం 
నియతం. 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


గద్యము 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున శాంతి పర్వంబు నందు. బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఇప్పటివరకు చెప్పింది; శ్రీమత్‌= శుభప్రదమూ; ఉభయకవిమి(త్ర= ఉభయ కవిమి(త్రుడనే బిరుదు 
కలిగినవాడు, శైవ, వైష్ణవ, దేశిమార్గ కవులందరికీ హితుడైనవాడూ; కొమ్మన+అమాత్య పుత్ర= కొమ్మనామాత్యుడి కుమారుడైనవాడూ; 
బుధ= పండితులను, దేవతలను; ఆరాధన= పూజించటంచేత; విరాజి= (ప్రకాశించేవాడూ (పండితులు తనను గౌరవించటంచేత 
రాణించేవాడూ) అయిన; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కన; (ప్రణీతంబు+అయిన= చెప్పిన; శ్రీమహాభారతంబున= 
శ్రీ మహాభారతంలోని; శాంతిపర్వంబు అందున్‌= శాంతిపర్వంలో; ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్పర్యం: ఇప్పటివరకు చెప్పినది శుభప్రదమైన, ఉభయకవిమి(త్రుడనే బిరుదు కలిగినవాడూ, కొమ్మనామాత్యుడి 


కుమారుడైనవాడూ, పండితులను, దేవతలను పూజించి ప్రకాశించేవాడూ (పండితులచేత గౌరవించబడి రాణించేవాడూ 
అయిన) తిక్కనసోమయాజిచేత చెప్పబడిన శ్రీమహాభారతంలో శాంతిపర్వంలోని మొదటి ఆశ్వాసం. 


పకా. 


శాంతిపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీ శుచితాధృతి కరణ క । లా శౌండ కటాక్షలీల! లౌల్యరహిత! లో 
లా శక్తిత్రయ సమయు । క్త్యాశోభిత రూపహేల! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్యం; శుచితా= (త్రికరణ శౌచం; ధృతి= ధీరత్వాలను; కరణ= కలుగజేయటం అనే; కలా= విద్యయందు; 
శౌండ= ప్రసిద్దమగు; కటాక్షలీల!= కడగంటిచూపుల విలాసం కలవాడా!; లౌల్య-రహిత= చపలత్వము లేనివాడా!; లోలా= 
లక్ష్మీరూపమగు; శక్తి త్రయ= మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూపములగు మూడు శక్తులతో; సమ= తుల్యముగా; యుక్తి= 
కూడుటచేత; ఆశోభిత= అంతటా (ప్రకాశించు; రూప-హేల!= సౌందర్యము, విలాసము గలవాడా!; హరిహరనాథా! 

తాత్సర్యం: ఓ హరిహరనాథా! నీ కటాక్షప్రసారంచేతనే జనులకు సంపద, త్రికరణశుద్ధి, ధైర్యం కలుగుతాయి. 
నీవు స్థిరమైనవాడవు. (బ్రహ్మవిష్ణు శివరూపాన సరస్వతీ, లక్ష్మీ గౌరీ రూప శక్తిత్రయంతో కూడి విశ్వవ్యవహారానికి, 
అనేక సుందరరూపాలతో కూడి ఉంటావు. లేదా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులనుబట్టి అనేకావతారాలతో శోభిల్దుతావు. 


ధర్మనందనుని ప్రవర్తన (సం. 12-45-3) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నిట్లు సమధిగత సామ్రాజ్యుండై ధర్మనందనుండు దేజో 
విశేషంబున మహోజ్వలత్వంబునొంది మహీసురుల నాశ్రితజనంబుల నర్జులంగృతార్థులం గావించి, ధృతరాష్ట్ర 
గాంధారీ విదురులకు రాజ్యంబు సమర్పించి, 'మీరలింతటికి నొడయుల రేను మీ పనిచిన పని సేసి పెట్టిన 
యట్లు గుడిచి యుండం గలవాండి నని పలికి, నిత్యంబును వారల యనుమతి గొని భవ్యమార్గంబునం 
బ్రజలం బాలించుచు, వారికిం బూర్వప్రకారంబుకంటె నతిశయిల్ల నెల్ల వర్తనంబులు సంప్రీతిం జెల్లించుచు 
విపతులైన సతుల నుమ్మలికంబు వొరయకుండం గరుణ నరయుచుం గృప యుయుత్సు సంజయులకుం 
గౌరవామాత్యులకు మన్ననలు సలుపుచు( గుంతీదేవికి శుశ్రూష యాచరించుచుం బాంచాలికి సామనస్యం 
బాపాదించుచు ధౌమ్యునకు సగౌరవంబుగా సకల సంపదలు నొసంగి, తన్ముఖంబున దేవ పితృ 
పూజనంబులు నతిథి తర్పణంబులు వైదేశిక విప్రారనంబులు దీనానాథ పోషణంబులుం బరమ సంతోషంబుతో 
నడపుచుం గృష్టు నారాధించుచు సమస్తపౌరజనపదకోటుల మనంబులంబ్రమోదంబు పరి పూర్ణంబగునట్లుగా 
నివ్విధంబున. బ్రవర్తిల్లుచుండి, యొక్కనాండు రేపకడ కృష్ణుని యున్న మందిరంబునకుం బోయి. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వ్యాసమహర్షికి శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= 
పరీక్షిన్మహారాజు పుత్రుడైన జనమేజయునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఇట్టు= ఈ విధంగా; సమ్‌+అధిగత 
సామ్రాజ్యుండు+ఐ= రాజ్యాన్ని పొందినవాడై; ధర్మనందనుండు= ధర్మరాజు; తేజః+విశేషంబునన్‌= రాజ్యాభిషిక్తుడు కావటం వలన 
పొందిన విశేషమైన కాంతిచేత; మహా+ఉత్‌+జ్వలత్వంబున్‌+ఒంది= గొప్పదైన మిక్కిలి (ప్రకాశాన్ని పొంది; మహీసురులన్‌= 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


భూదేవతలైన బ్రాహ్మణులను; ఆశ్రితజనంబులన్‌= ఆశ్రయించిన (ప్రజలను; అర్జులన్‌= కోరికతో వచ్చినవారిని; 
కృత+అర్జులన్‌+కావించి= తీరిన కోర్కెలు గలవారినిగా చేసి; ధృతరాష్ట్ర గాంధారీ విదురులకున్‌= ధృతరాష్ట్రుడికి, గాంధారికి, 
విదురుడికి; రాజ్యంబు సమర్పించి= రాజ్యాన్ని ఇచ్చి; మీరలు= మీరు; ఇంతటికిన్‌+ఒడయులరు= దీనికంతటికి ప్రభువులు; 
ఏను= నేను (ధర్మరాజు); మీ పనిచిన పని+చేసి= మీరు ఆజ్ఞాపించిన పనిని చేసి; పెట్టిన+అట్టు= పెట్టిన రీతిగా; కుడిచి= తిని; 
ఉండన్‌+కలవా(డను= ఉండగలను; అని పలికి= అని చెప్పి; నిత్యంబును= (ప్రతి దినమూ; వారల+అనుమతిన్‌= వారి అనుజ్ఞను; 
కొని= తీసికొని; భవ్యమార్గంబునన్‌= సరైన పద్దతిలో; (ప్రజలన్‌+పాలించుచున్‌= (ప్రజలను ఏలుతూ; వారికిన్‌= వారికి; 
పూర్వప్రకారంబు కంటెన్‌= ముందటి పద్దతికంటె; అతిశయిల్లన్‌= మించేటట్టుగా; ఎల్ల వర్తనంబులు= అన్ని కార్యాలను; సం పీతిన్‌= 
సంతోషం కలిగించే విధంగా; చెల్లించుచున్‌= చేస్తూ; విపతులు+ఐన= భర్తలను పోగొట్టుకొన్న; సతులన్‌= (స్త్రీలను; 
ఉమ్మలికంబు+పొారయకుండన్‌= దుఃఖం కలుగకుండా; కరుణన్‌= దయతో; అరయుచున్‌= గమనిస్తూ; కృప యుయుత్సు 
సంజయులకున్‌= కృపాచార్య, యుయుత్సు, సంజయులకు; కౌరవ+అమాత్యులకున్‌= కౌరవుల మంత్రులకు; మన్ననలు+చలుపుచున్‌= 
గౌరవిస్తూ; కుంతీదేవికిన్‌= తల్లిఅయిన కుంతీదేవికి; శుశ్రూష+ఆచరించుచున్‌= సేవ చేస్తూ; పాంచాలికిన్‌= (ద్రౌపదికి; 
సౌమనస్యంబు+ఆపాదించుచున్‌= సంతోషాన్ని కలిగిస్తూ; ధౌమ్యునకున్‌= పాండవ పురోహితుడైన ధౌమ్య మహర్షికి; సగౌరవంబుగాన్‌= 
గౌరవ పూర్వకంగా; సకల సంపదలున్‌+ఒసంగి= సర్వ సంపదల నిచ్చి; తద్‌+ముఖంబునన్‌= ఆయన ఆధ్వర్యవంలో; దేవ పితృ 
పూజనంబులున్‌= దేవతల, పితృదేవతల పూజాదికాలు; అతిథి తర్పణంబులు= అతిథులకు తృప్తి; వైదేశిక= ఇతర (ప్రాంతాల 
నుంచి వచ్చిన; విప్ర+అర్బనంబులు= (బ్రాహ్మణులకు పూజలు; దీన+అనాథ పోషణంబులున్‌= దీనుల, అనాథల యొక్క 
సంరక్షణలు; పరమ= మిక్కిలి; సంతోషంబుతోన్‌= ఆనందంతో; నడుపుచున్‌= నిర్వర్తిస్తూ; కృష్ణున్‌+ ఆరాధించుచున్‌= శ్రీకృష్ణుడిని 
పూజిస్తూ; సమస్త= ఎల్ల; పౌర= పుర ప్రజలను; జనపదకోటుల= (గ్రామీణ (ప్రజా సముదాయాల; మనంబులన్‌= మనసులలో; 
ప్రమోదంబున్‌= ఆనందాన్ని; పరిపూర్ణంబు+ అగునట్టుగాన్‌= నిండేటట్టుగా; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; ప్రవర్తిల్లుచున్‌+ ఉండి= 
నడుచుకొంటూ ఉండి; ఒక్కనా(డు= ఒకానొక రోజు; రేపకడ= తెల్లవారుజామున; కృష్ణుని+ఉన్న మందిరంబునకున్‌+పోయి= 
శ్రీకృష్ణుడి విడిది మందిరానికి వెళ్ళి. 


తాత్సర్యం: వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్పాడు: ఓ రాజా! ఈ రీతిగా ధర్మరాజు రాజ్యాన్ని 
పొందినవాడై విశేషకాంతిచేత మిక్కిలి ప్రకాశిస్తూ బ్రాహ్మణుల, ఆశ్రయించిన వారల, కోరికతో తన వద్ద చేరిన 
వారల కోర్కెల్ని తీర్చి, గాంధారీ ధృతరాష్ట్ర విదురులకు రాజ్యాన్ని సమర్పించి 'మీరు దీనికంతటికీ (ప్రభువులు, 
నేను మీరు చెప్పిన పనిని చేసి, మీరు పెట్టిన దానిని తింటూ ఉండగలను” అని పలికాడు. ప్రతిరోజూ వారి అనుమతి 
తీసికొని సరైన పద్దతిలో ప్రజలను పాలిస్తూ వారందరికీ పూర్వంకంటె అధికమైన జీవనభృతులను కల్పిస్తూ, 
భర్తలను పోగొట్టుకొన్న (స్రీలకు దుఃఖం కలుగకుండా దయతో గమనిస్తూ, కృపాచార్య, యుయుత్సు సంజయులను, 
కౌరవమంత్రులను గౌరవిస్తూ, తల్లి అయిన కుంతిని సేవిస్తూ, ద్రౌపదికి సంతోషాన్ని కలిగిస్తూ, ధామ్యమహర్షికి 
సకల సంపదల నిచ్చి ఆయన ఆధ్వర్యవంలో దేవతల, పితృదేవతల పూజాదికాలు నిర్వర్తించి, అతిథులకు సంతృప్తి 
కలిగిస్తూ, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణులను అర్చిస్తూ, దీనులను, అనాథలను సంరక్షిస్తూ శ్రీకృష్ణుడిని 
పూజిస్తూ, సమస్త నగరవాసుల, (గ్రామీణుల మనసులను పరిపూర్ణంగా ఆనందంతో నిండింపజేస్తూ ఉన్నాడు. 
ఈ విధంగా (ప్రవర్తిస్తున్న సమయంలో ఒకనాడు తెల్లవారుజామున ధర్మరాజు శ్రీకృష్ణుడి విడిది మందిరానికి 
వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: ఈ వచనంలో 'సమధిగత సా(మ్రాజ్యుండై ధర్మనందనుండు” అని చెప్పటంలో శత్రువులైన కౌరవులను కురుక్షేత్ర 
ధర శయుద్ధంలో జయించి ధర రాజు రాజ్యాన్ని పొందినట్లు విదితమవుతుంది. తాను ధర బద్దంగా సాధించుకొన్న రాజ్యాన్ని ధృతరాష్ట్ర 
గాంధారీ విదురులకు సమర్పించి, వారినే తన (ప్రభువులుగా, తానే వారి సేవకుడుగా భావించటంలో ధర్మరాజు వినయం స్పష్టం 
కావటమే కాక, పుత్రశోక సంతప్పులైన గాంధారీ ధృతరాష్టులకు సంతోషాన్ని చేకూర్చినట్టు వెల్లడవుతున్నది. భర్భహీనలై దుఃఖితమతు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 169 


లైన (స్త్రీలను బాధ్యతాయుత (ప్రవర్తనతోపాటు ధర్మరాజు దయతో చూచిన తీరు స్పష్టమవుతున్నది. పెద్దలపట్ట, అతిథులపట్ట, 
దేవబ్రాహ్మణుల, దీనుల, అనాథల, పురజనుల, గ్రామీణుల పట్ల రాజుగా తన ధర్మాన్ని ధర్మరాజు నిర్వర్తించిన తీరులో ఆయన 
వ్యక్తిత్వం ప్రదర్శితమవుతున్నది. 


ధ్యానాసక్తుందైన శ్రీకృష్ణునింగని ధర్మజు(డు సంభాషించుట (సం.12-45-13) 


రూ 


మణిహేమ పర్యంక మహితోపవేశుని సురుచిరాభరణ విస్పురితగాత్రుం 
గౌస్తుభరత్న వికాసి వక్షస్ట్రలుం బీతకౌశేయ సంవీతమూర్తి, 
మేరు తటీగత మేఘసంకాశు నక్షత్రగణావృత గగన సద్భశు, 


నూతనోదిత రవి ద్యోతితోదయ గిరి నిభు రుక్మ బద్ధేంద్రనీల తుల్యు, 


ఆ. నమ్మురారింగని కృతాంజలి యై భక్తి(। జిత్తవృత్తి గరము జొత్తిలంగ 
నంతకంత కాననాంబుజ మలరంగ । నిట్టు లనియె€ దియ్య మెసక మెసంగ. 3 


ప్రతిపదార్థం: మణి= మణులతో కూడిన; హేమ= బంగారు మయమైన; పర్యంక= పాన్సుమీద; మహిత= బాగుగా; ఉపవేశునిన్‌= 
కూర్చున్న వాడిని; సురుచిర= మిక్కిలి కాంతిమంతమైన; ఆభరణ= అలంకారాలతో; విస్పురిత= ఎక్కువగా ప్రకాశిస్తున్న; గాత్రున్‌= 
శరీరం కలవాడిని; కౌస్తుభరత్న= కౌస్తుభమనెడి రత్నంచేత; వికాసి= (ప్రకాశిస్తున్న; వక్షస్త్రలున్‌= ఉరో భాగం కలిగినవాడిని; పీత= 
పచ్చని; కౌశేయ= పట్టు వస్రాన్ని; సంవీతమూర్తిన్‌= హారంవలె ధరించిన స్వరూపం కలవాడిని; మేరుతటీ= మేరుపర్వత ప్రదేశంలో; 
గత= ఉన్న; మేఘ= మేఘంతో; సంకాశున్‌= సమానమైన వాడిని; నక్షత్రగణ= చుక్కల గుంపులచేత; ఆవృత= కప్పబడిన; గగన= 
ఆకాశంలో; సదృశున్‌= సమానమైన వాడిని; నూతన= అప్పుడే; ఉదిత= పుట్టిన; రవి= సూర్యునియొక్క; ద్యోతిత= కాంతితో కూడిన; 
ఉదయగిరి= ఉదయ పర్వతంతో; నిభున్‌= సమానమైన వాడిని; రుక్కై బంగారంలో; బద్ద= కూర్చబడిన (ఖచిత); 
ఇంద్రనీలతుల్యున్‌= ఇం(ద్రనీలంతో సమానమైనవాడిని; ఆ+ముర+అరిన్‌+కని= ఆ ముర అనే రాక్షసుడికి శత్రువైన శ్రీకృష్ణుడిని 
చూచి; కృత+అంజలి+ఐ= నమస్కరించిన వాడై; భక్తిన్‌= భక్తితో; చిత్తవృత్తి= మనోవృత్తి; కరము= మిక్కిలి; జొత్తిలంగన్‌= రంజిల్లగా; 
అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; ఆనన+అంబుజము= పద్మమువంటి ముఖము; అలరంగన్‌= ఒప్పుతూ ఉండగా; 
తియ్యము+ఎసక మెసంగన్‌= (ప్రేమ అతిశయింపగా; ఇట్టులు+అనియెన్‌= (ధర్మరాజు) ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మిక్కిలి కాంతిమంతమైన అలంకారాలతో (ప్రకాశిస్తున్న శరీరం కలిగిన వాడూ, కౌస్తుభమనే రత్నాన్ని 
ఉరోభాగాన ధరించినవాడూ, పచ్చని పట్టు వస్త్రాన్ని హారంలా వేసుకొన్నవాడూ, మేరుపర్వత (ప్రాంతంలో ఉన్న 
మేఘంతో సమానమైనవాడూ, చుక్కల గుంపులతో చుట్టబడిన ఆకాశంతో సమానమైనవాడూ, అప్పుడే ఉదయించిన 
సూర్యకాంతితో కూడిన ఉదయపర్వతంతో సమానమైనవాడూ, బంగారంలో పొదగబడిన ఇంద్రనీలమణితో 
సమానమైనవాడూ, మణులతోకూడి బంగారుమయమైన పాన్సుమీద (ప్రశస్తంగా కూర్చున్నవాడూ అయిన 
శ్రీకృష్ణుడిని చూచి ధర్మరాజు నమస్కరించి తన మనస్సు భక్తినిమగ్నం కాగా అంతకంతకూ తన ముఖపద్మం 
(ప్రకాశిస్తూ ఉండగా అతిశయించిన ప్రేమతో ఈ విధంగా పలికాడు. 


విశేషం: సామాన్యంగా తిక్కన శైలి అలతి అలతి పద ప్రయోగంతో ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీకృష్ణుని వ్యక్తిత్వ విశిష్ట వివరణకు 
సంస్కృత శబ్దాలను (గ్రహించాడు. 'మహితోపవేశుని' అని ప్రయోగించటంలో తిక్కన శ్రీకృష్ణుడు గంభీరంగా కూర్చొని ఉన్న తీరు 
స్పష్టం చేశాడు. 

మురారి: మురాసురుడనే రాక్షసుడికి శత్రువు అయిన కృష్ణుడు. 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 


మురాసురుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి తన అరచేతిని ఎవడిపయి పెడితే వాడు భస్మమయ్యే వరాన్ని పొందాడు. 
విర్రవీగిన మురుడు విష్ణువును సంహరింపదలచాడు. ఆ సంగతి గుర్తించిన విష్ణువు, నీ గుండెలేల తటపటా కొట్టుకుంటున్నాయని 
అనగానే, లేదే అంటూ తన గుండెపయి తన అరచేతిని ఉంచుకొనగానే మురాసురుడు భస్మమయిపోయాడు. 


తే. '“కడపితే రాత్రి సులభసౌఖ్యంబుగా? మ । నంబు గాఢప్రసన్నమే యంబుజాక్ష! 
దైవి యగు నీదు బుద్ది కతమునం గాదె । ధర్మగతి6 బ్రాభవంబు( బొందంగ. గంటి. 4 


ప్రతిపదార్థం: అంబుజ+అక్ష!= పద్మాలవంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణా; సులభ సౌఖ్యంబుగాన్‌= హాయిగా (సుఖంగా); రాత్రిన్‌= 
రా(త్రి; కడపితి+ఏ?= గడపావు కదా; మనంబు= నీ మనస్సు; గాఢ= మిక్కిలిగా; ప్రసన్నమే?= ప్రశాంతంగా ఉన్నదా?; దైవి+అగు= 
దైవసంబంధమైన; నీ+బుద్ది కతమునన్‌= నీ బుద్ది విశేషం వలన; ధర్మగతిన్‌= ధర్మమార్గంలో; (ప్రాభవంబున్‌= రాజ్యాధికారాన్ని; 
పొందంగన్‌+కంటిన్‌= పొందితిని; కాదె!= కదా! 


తాత్సర్యం: 'ఓ శ్రీకృష్ణా! రాత్రి సుఖంగా గడిపావు కదా! నీ మనసు మిక్కిలి ప్రశాంతంగా ఉంది కదా! దేవుడవే 
అయిన నీ బుద్దివిశషంవలన నేను ధర్మమార్గంలో రాజ్యాధికారాన్ని పొందగలిగాను కదా! (అని ధర్మరాజు పలికాడు.) 
విశేషం: తిక్కన సహజశైలికి చక్కటి నిదర్శన మీ పద్యం. చిన్న చిన్న వాక్యాలలో సన్నిహితులను పలకరించే తీరును వ్యక్తం చేసిన 
తిక్కన లోకజ్ఞత ఇక్కడ వ్యక్తమవుతున్నది. 'దైవియగు” అని వాచ్యం చేసి శ్రీకృష్ణుడిని కేవలం బావగానే కాక, తనకు కూర్చు 
నెయ్యుడే కాక, భగవంతుడుగా గుర్తించటం ధర్మరాజు విజ్ఞతకు నిదర్శనం. 


వ. త్రిభువన వ్యాప్త విక్రముండ వగు నీ కటాక్షంబున కలిమిం గాదె జగత్రయ సంభావనీయుండనై వెలింగితి' 
ననుచుం జేరంబోయి. 5 


ప్రతిపదార్థం: త్రిభువన= ముల్లోకాలలో; వ్యాప్త= వ్యాపించిన; విక్రముండవు+అగు= పరాక్రమం కలిగిన వాడవైన (ముల్లోకాలను 
ఆ(క్రమించిన వామనుడని అర్జాంతరం); నీ= నీయొక్క; కటాక్షంబున కలిమిన్‌+కాదె= కటాక్షం యొక్క కలిమిచేతనే కదా! 
(ఉండుటచేతనే కదా అని అర్జాంతరం); జగత్రయ= ముల్లోకాలచేత; సంభావనీయుండను+ఐ= గౌరవించదగినవాడనై; 
వెలింగితిని= (ప్రకాశించాను; అనుచున్‌= అని పలుకుతూ; చేరన్‌+పోయి= సమీపించి. 


తాత్పర్యం: ఓ కృష్ణా! ముల్లోకాలలో వ్యాపించిన పరాక్రమం కలిగిన నీ దయవలననే ముల్లోకాల చేత గౌరవించదగిన 
వాడనై (ప్రకాశించాను' అని అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడిని సమీపించి. 


విశేషం: దశావతారాలలో వామనరూపంలో బలిచక్రవర్తిని మూడడుగు లడిగి ముల్లోకాలు వ్యాపించి బలిని అణచిన త్రివిక్రముడు 
శ్రీకృష్ణుడు కావటం వలన ఆ సంగతిని గుర్తుచేసి, శ్రీకృష్ణుడు త్రివిక్రముడు కావటం వలనే తనను (ధర్మరాజును) ముల్లోకాలలోను 
గౌరవనీయుడుగా ప్రకాశించేటట్ల్టు చేయగలిగాడని ధర్మరాజుచేత పలికించటం వలన తిక్కన సాభిప్రాయ పదప్రయోగ దక్షత 
వ్యక్తమవుతున్నది. 


క తన యుచితాలాపములకు । మనుజేశ్వర! మాధవుండు మటుమాట యొకం 
డును బలుకక భవ్య ధ్యా । న నిరూఢత నున్న యపుడు నరపతి యతనిన్‌. 6 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వర!= ఓ జనమేజయ మహారాజా! తన= తన (ధర్మరాజు) యొక్క; ఉచిత= తగిన; ఆలాపములకున్‌= 
మాటలకు; మాధవుండు= శ్రీకృష్ణుడు; మణుమాట+ఒకండును= బదులుమాట కూడా; పలుకక= మాటలాడక; భవ్య= శ్రేష్టమైన; 
ధ్యాన నిరూఢతన్‌+ఉన్న= విశిష్ట ధ్యానంలో ఉన్న; అపుడు= ఆ సమయంలో; నరపతి= రాజైన ధర్మరాజు; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడితో. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 171 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ధర్మరాజు తగిన రీతిలో పలికిన ఆ పలుకులకు కృష్ణుడు మరేమీ మాటలాడక 
శ్రేష్టమైన, విశిష్టమైన ధ్యానంలో ఉండగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని. 
వ. నిరూపించి యిట్లనియె. 7 
ప్రతిపదార్థం: నిరూపించి= శ్రీకృష్ణుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూచి ఈ విధంగా అన్నాడు. 
సీ. _“పంచాత్మకంబైన పవనంబు నిగ్భహీత మైనది, భవదింద్రియములు మనము 

నందాంగం బడ్డవి, యవియును నదియును । బుద్దియం । దొది(గించి శుద్దమైన 


నాలవ తెరువున లోలతారహితముల్‌ । గా(గ నిన్నియును సంకలితములుగ 
నంచిత క్రేత్రజ్ఞునందుC గూర్డినవా(డ । వీ పరమధ్యాన మేమి కతన 
ఈ లు 


తే. నొలసెనొకొ! లోకములకు నొండొక్కవింత । లేక నెమ్మది యున్నదియే? కరంబు 
విసయముం బొందె నా మది; విన(గ నర్హ। మేని వినిపింపవే నాకు నిత్తెబింగు.' 8 


ప్రతిపదార్థం: పంచ+ఆత్మకంబు+ఐన పవనంబు= పంచ ప్రాణాలతో (ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం) కూడిన 
గాలి (ప్రాణవాయువు); నిగృహీతము+ఐనది= నిగ్రహించ బడింది; భవత్‌+ఇంద్రియములు= నీయొక్క ఇంద్రియాలు (శ్రోత్ర, 
చర్మ, చక్టుస్‌, జిహ్వ, నాసిక - అనే జ్ఞానేంద్రియాలు, వాక్కు, హస్త, పాద, పాయువు, ఉపస్థ - అనే కర్మేంద్రియాలు); మనంబునన్‌= 
మనసునందు; ఆంగంబడ్డవి= నిల్పబడ్డాయి; అవియును= ఆ ఇంద్రియాలూ; అదియును= ఆ మనస్సూ; బుద్ధి+అందు+ఒదింగించి= 
బుద్ధియందు చేర్చి; శుద్దము+ఐన= స్వచ్చమైన; నాలవ తెరువునన్‌= నాలుగవదైన మార్గంలో (జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి కాక నాలుగవదైన 
ధ్యాన మార్గంలో); లోలతా రహితముల్‌+కాంగన్‌= చలనం లేకుండునట్టు కాగా; ఇన్నియును= వీటన్నింటిని; సంకలితములుగన్‌= 
కూడుకొన్నట్లుగా; అంచిత= తగినట్టు; క్షేత్రజ్ఞునందున్‌= జీవుడి యందు; కూర్చినవాండవు= చేర్చినవాడవు; ఈ పరమ ధ్యానము= 
ఇట్లాంటి (్రేష్టమైన ధ్యానం; ఏమి కతనన్‌= ఏ కారణం వలన; ఒలసెన్‌+ఒకొ!= కలిగిందో కదా!; లోకములకున్‌= సమస్త లోకాలకు; 
ఒండు+ఒక్క= వేరొక; వింతలేక= ఎలాంటి విచిత్రమూ లేకుండా; నెమ్మది+ఉన్నదియే?= ప్రశాంతంగా ఉన్నదా?; నా మది= నా 
మనస్సు; కరంబు= మిక్కిలి; విస్మయమున్‌+పాందెన్‌= ఆశ్చర్యాన్ని పొందింది; వినంగన్‌+అర్హము+ఏని= వినదగిన విషయమైతే 
(రహస్యం కాకుంటే); నాకున్‌= నాకు (ధర్మరాజునకు) ఈ+తెజంగున్‌= ఈ పద్దతిని; వినిపింపవే= తెలియజేయవా? 


తాత్సర్యం: 'ఓ కృష్ణా! అయిదు విధాలయిన వాయువు బంధించబడింది. నీ ఇంద్రియాలు మనసులో నిల్ప 
బడ్డాయి. మనసును బుద్దియందు చేర్చి స్వచ్చమైన ధ్యాన మార్గంలో చలన రహితంగా, తగిన రీతిలో జీవుడి 
యందు వీటన్నిటినీ చేర్చావు. ఇటువంటి శ్రేష్టమైన ధ్యానం ఎందుకు చేస్తున్నావు? సమస్తలోకాలలో ఎట్లాంటి 
వింత జరగకుండా ప్రశాంతతతో ఉన్నది కదా! అందుకే నా మనసు ఎంతో ఆశ్చర్యాన్ని పొందింది. రహస్యం 
కాకుంటే ఈ నీ ధ్యానస్థ్టితికి కారణం నాకు తెలియ జేస్తావా? అని ధర్మరాజు అడిగాడు. 

విశేషం: మూలంలో శ్రీకృష్ణుడి ధ్యానాన్ని వర్లిస్తున్న సందర్భంలో వ్యాస భగవానుడు చెప్పిన 'స్థాణుకుడ్య శిలాభూతో నిరీహళ్చాసి' 
అనే పలుకులను సముచితం కాదని భావించి తిక్కన 'లోల రహితముల్‌ గాగ అని మార్చాడు. ఇక్కడ స్థాణు, కుడ్య, శిలాభూతః 


అనటం నిశ్చెతన్య ద్యోతకమని భావించి 'లోల రహితముల్‌ గాంగ అంటే చైతన్యవంతుడైన ఆ మహనీయుడు సమస్తమూ 
స్తంభింపజేసి ధ్యాననిమగ్నుడైనట్టు వర్షించటంలో తిక్కన (ప్రతిభ గోచరిస్తున్నది. 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆది శంకరాచార్య విరచితమైన నిర్వాణషట్క స్తోత్రంలోని 
శ్లో: “మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం | నశ్రోత్రం న జిహ్వా న చ ఘ్రూణ నేత్రే 
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు | శ్చిదానంద రూప శ్శినో౭హం శినో౭హమ్‌” 

అనే శ్లోకభావాన్ని తిక్కన ఈ పద్యంలో పొదిగాడా అని అనిపిస్తుంది. ధర్మరాజు శ్రీకృష్ణుడి ధ్యాననిష్టలోని విశేషాన్ని తెలిసికొనాలనే 
కుతూహలంతో 'వినంగ నర్పమేని వినిపింపవే” అని అడగటంలో ఎంతో మర్యాద, మనస్సంస్కారమూ విదితమై, తిక్కన లోకజ్ఞతను 
ప్రకటిస్తున్నది. 
వ. అని యిట్లు ధర్మనందనుండు నివాతనిశ్చలదీప ప్రకారంబున నున్న యప్పరమపురుషుం బ్రార్జించి 

మటియును. 9 


ప్రతిపదార్థం: అని= అని పలికి; ఇట్టు= ఈ విధంగా; ధర్మనందనుండు= ధర్మరాజు; నివాత= గాలి లేకపోవటంవలన; నిశ్చల= 
కదలిక లేని; దీప (ప్రకారంబునన్‌+ఉన్న= దీపంవలె ఉన్న; ఆ+పరమ పురుషున్‌= ఆ పురుషోత్తముడిని; ప్రార్ధించి= (ప్రార్థించి 
(వేడుకొని); మజీయును= ఇంకా. 

తాత్పర్యం: అని పలికి ఈ విధంగా ధర్మరాజు “గాలి లేనందువలన కదలకుండా ఉన్న దీపంవలె (ప్రకాశిస్తున్న 
ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడిని (ప్రార్థించి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “క్షరము నక్షరమును నీవ; కర్తయును వి । కర్తయును నీవ; యాద్యంత గతులు నీవ; 
యొక్కండై వెలింగెడు పురుషోత్తమాభి । ధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్య! 10 
ప్రతిపదార్థం: నీవు+అ= నీవే (శ్రీకృష్ణుడవు); క్షరమున్‌= నళించెడి వాడవు; అక్షరమును= నాశరహితుడవు; నీవు+అ= నీవే; 
ఆది+అంతగతులు= మొదలు తుద అయిన వాడవు; వినమ్ర= వినయంతో కూడిన; వాత్సల్య= ప్రేమచేత; కల్య!= నేర్పరి అయిన 
వాడా!; (నీవు); ఒక్కండై= సమస్తమూ ఒక్కడివే ఐ; వెలిగెడు= ప్రకాశించే; పురుష+ఉత్తమ+అభిధాన వాచ్య!= పురుషోత్రము(డనే పేరుతో 
పిలువబడుతున్నవాడా! 
తాత్పర్యం: ఓ శ్రీకృష్ణా! నశించేవాడవు, నాశరహితుడవు నీవే. ఈ సమస్తసృష్టికి కర్తవు నీవే. సర్వవినాశకారివి నీవే; 
ఈ సృష్టికి ఆది, అంతమూ నీవే. అంతకు మించి వాత్సల్యాన్ని వర్షిస్తూ పురుషోత్తముడని పిలువబడుతూ సమస్తంలో 
ఏకస్వరూపంతో వెలిగే మహనీయుడవు నీవే. 
విశేషం: ఈ పద్యం వ్యాస భారతంలోని “త్వం హి కర్తా వికర్తా చ త్వం క్షరమ్‌ చాక్షరం చా హీ” అనే శ్లోకానికి యథాతథానువాదం. 
అంతే కాకుండా భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయంలో 16, 17, 18 శ్లోకాలలో వివరించిన క్షర, అక్షర, పురుషోత్తమ శబ్దాల 
విశిష్టతను (ప్రతిబింబిస్తున్నది. 
వ. _ ప్రసన్నుండవగుము; నాడెందంబు సందియంబు వాయం జేయవే!' యని విన్నవించినం బాంచజన్యధరుండు 
బుద్దియు మనంబు నింద్రియంబులును గోచరత్వ సంప్రాప్తంబులు గావించి, కొంచెపు నగవున నెమ్మొగం 


~~ 


బొప్ప నప్పుడమిటేని నాలోకించి యిట్లనియె. 11 


ప్రతిపదార్థం: (ప్రసన్నుండవు+అగుము= శాంత చిత్తుడవు కమ్ము; నా డెందంబు= నా హృదయంయొక్క; సందియంబు+ 
పాయన్‌+చేయవే!= అనుమానాన్ని తొలగించవా?; అని విన్నవించినన్‌= అని తెలుపగా; పాంచజన్యధరుండు= పాంచజన్య మునే 
శంఖాన్ని ధరించినవాడైన శ్రీకృష్ణుడు; బుద్దియున్‌= బుద్దిని; మనంబున్‌= మనసును; ఇం(ద్రియంబులును= ఇంద్రియాలను; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 173 


గోచరత్వ సంప్రాప్తంబులు+కావించి= కనిపించేటట్లు సహజస్థితికి తెచ్చి; కొంచెము+నగవునన్‌= చిరునవ్వుతో; నెజ+మొగంబు+ఒప్పన్‌= 
అందమైన ముఖంతో అలరారుతూ; ఆ+పుడమి టేనిన్‌= ఆ ధర్మరాజును; ఆలోకించి= చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో 'నీవు శాంతచిత్తుడవై, నా హృదయంలోని అనుమానాన్ని తొలగించవా?” 
అని ప్రార్థించగా పాంచజన్యధరుడైన శ్రీకృష్ణుడు తన మనోబుద్ధీంద్రియాలను సహజస్థితికి తెచ్చి - అంటే ధ్యానాన్ని 
విరమించి - చిరునవ్వుతో, ప్రసన్నవదనంతో ఆ ధర్మరాజును చూచి ఇట్లా అన్నాడు. 


సీ. “గంగ యెవ్వనిం'దన గర్భంబునం దతి । శ్లాఘా సమేతయై సంభరించె; 
భార్గవుం డెవ్వని( బరమశిష్యుండు గాంగం। బడసి గురుత్వ మెక్కుడుగ నెగడె; 
నారాము. డెవ్వనితో రాసి యిరువది | మూండు దినములకు వాండి దలీగెః 
గాశీశు కన్యలు గారణంబుగ బోరి । యెవ్వని కోడి రనేక నృపులు; 


తే. వేదములు నాలుగును ధనుర్వేదమును మ । హాస్తములు. జెంది యెవ్వనియందు వెలి(గె 
నట్టి భీష్ముండు న న్నిప్పు డాత్మ( దల(చు | చునికి( దద్దతమయ్యె నా మనము నధిప! 12 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; ఎవ్వనిన్‌= ఎవడిని; తన గర్భంబునందున్‌= తన గర్భంలో; అతి= మిక్కిలి; 
శ్లాఘాసమేతము+ఐ= (ప్రశంసతో కూడినదై; గంగ= గంగాదేవి; సంభరించెన్‌= చక్కగా భరించిందో; ఎవ్వనిన్‌= ఎవడినైతే= 
పరమశిష్యుండు+కాంగన్‌= ఉత్తమ శిష్యుడిగా; పడసి= పొంది; భార్గవుండు= భృగువంశజుడైన పరశురాముడు; గురుత్వము= 
గురుస్థానం; ఎక్కుడుగన్‌=ఎక్కువగా; నెగడెన్‌= ప్రసిద్ధి పొందాడో; ఎవ్వనితోన్‌= ఎవడితో; రాసి= ఎదుర్కొని; ఇరువది మూండు 
దినములకున్‌= ఇరవై మూడు రోజులకు; ఆ రాముండు= ఆ పరశురాముడు; వాండి+తటిలెన్‌= పరాక్రమాన్ని కోల్పోయాడో; 
అనేక నృపులు= రాజులు పెక్కుమంది; కాశీ+-ఈశు కన్యలు= కాశీరాజు పుత్రికల; కారణంబుగన్‌= నిమిత్తంగా; పోరి= యుద్దంచేసి; 
ఎవ్వనికిన్‌+ఓడిరి= ఎవడితో ఓడిపోయారో; వేదములు నాలుగును= బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం అనే వేదాలు 
నాలిగింటిని; ధనుః+వేదమును= ధనుర్వేదాన్ని (విలువిద్యను); మహా+అ(స్తములున్‌= గొప్పవైన బాణాలను (మంత్ర పూర్వకంగా 
ప్రయోగించేవి); చెంది= పొంది; ఎవ్వని+అందున్‌= ఎవనియందు; వెలిగాన్‌= ప్రకాశించెనో; అట్టి= అటువంటి; భీష్ముండు= భీష్ముడు; 
నన్నున్‌+ఇప్పుడు+ ఆత్మన్‌+తల యచున్‌+ఉనికిన్‌= ఆత్మలో న న్నిప్పుడు స్మరిస్తూ ఉండటంవలన; నా మనమున్‌= నా మనస్సు 
కూడా; తద్‌+గతము+అయ్యెన్‌= అతడియందు లీనమైనది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ప్రశంసనీయమైన గంగాదేవి ఎవడిని గర్భాన భరించిందో, ఎవడు తనకు శిష్యుడు 
కావటంవలన పరశురాముడు గురుశ్రేష్ణుడయ్యాడో, ఆ పరశురాముడే ఎవడితో ఇరవై మూడు రోజులు యుద్దంచేసి 
పరా(క్రమాన్ని కోల్పోయాడో, కాశీరాజపుత్రికల కారణంగా పెక్కుమంది రాజులు ఎవడితో పోరాడి ఓడిపోయారో, 
చతుర్వేదాలు, ధనుర్వేదం, మహాస్తాలు పొంది ఎవడియందు అవి ్రకాశించాయో అట్లాంటి భీష్ముడు ఈ 
సమయంలో నన్ను మదిలో స్మరించటంవలన నా మనస్సు అతడియందు లీనమైనది. 


విశేషం: శంతనుడివలన గంగాదేవి భీష్ముడిని పుత్రునిగా పొందింది. లోకంలో గురువులకు ఎంతో మంది శిష్యులుంటారు. కాని, 
భీష్ముడు పరశురాముడికి శిష్యశ్రేష్టుడు కావటం వలన పరశురాముడి గురుత్వం లోక |ప్రసిద్దంగా వెలిగింది. అంటే గురువు వలన 
శిష్యుడికి ప్రఖ్యాతి రావటం లోక సహజం. కాని, ఇక్కడ భీష్ముడి వలన గురువైన పరశురామునికి కీర్తి సిద్దించటం విశేషం. గురువైన 
పరశురాముడు అంబకు అభయ మిచ్చి శిష్యుడైన భీష్ముడితో ఇరవైమూడు రోజులు పోరాడి పరాక్రమహీను డయ్యాడు. ఇక్కడ 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడు గురువును మించిన శిష్యుడయ్యాడు. అయినా శిష్యా దిచ్చేత్‌ పరాజయమ్‌' అన్న న్యాయాన్ని అనుసరించి పరశురాముడు 
గురుశ్రేష్ణు డయ్యాడు. బహుశః ఏ గురువుకు ఇట్టాంటి గౌరవం దక్కలేదేమో! కాశీరాజు తన పుత్రికలైన అంబ, అంబిక, 
అంబాలికలకు స్వయంవరాన్ని ప్రకటించగా భీష్ముడు తన సోదరులైన చిత్రాంగద, విచిత్రవీర్యులకు వివాహం గావించటానికి 
సమస్త రాజులను తా నొక్కడే జయించి కాశీరాజు పుత్రికలను తెచ్చిన పరాక్రమ సంపన్నుడు భీష్ముడు. చతుర్వేదాలను, ధనుర్వేదాన్ని, 
మహాస్రాలను పొందటం వలన ఒక వ్యక్తి ప్రకాళిస్తాడు. కాని, ఇవన్నీ భీష్ముడి వశం కావటం వలన అవే ప్రశస్తంగా వెలుగొందాయి 
- అని తిక్కన చెప్పటంలో భీష్ముని పరాక్రమవైశిష్ట్రం వ్యక్తమవుతున్నది. ఇక్కడ భక్తితత్త్యం భీష్ముడిలో, భక్తపరాధీనత శ్రీకృష్ణుడిలో 
స్పష్టమవుతున్నాయి. 

క అనలము శమించు చాడ్నున । ననఘ! యతండు పరమోన్ముఖాత్ముండై తా 

నను. దలంచె నింద్రియంబులు | మనమునఈ దగ నిగ్రహించి మహిత సమాధిన్‌. 13 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడైన ఓ ధర్మరాజా!; అతండు= ఆ భీష్ముడు; పరమ+ఉత్‌+ముఖ+ఆత్ముండు+ఐ= నాకు 
మిక్కిలి అభిముఖమైన ఆత్మ కలిగినవాడై; అనలము= అగ్ని; శమించు చాడ్సునన్‌= అణగినట్టు; తాన్‌= ఆ భీష్ముడు; 
ఇంద్రియంబులు= కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను; మనమునన్‌= మనస్సునందు; తగన్‌= ఉచిత రీతిని; నిగ్రహించి= అణచిపెట్టి; 
మహిత= శ్రేష్టమైన; సమాధిన్‌= మనోలయస్టితిలో; ననున్‌+*తలంచెన్‌= నన్ను స్మరించాడు. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ భీష్ముడు సమాధినిష్టలోని ఆసక్తిచేత, నిప్పు అణగిపోయినట్టు, జ్ఞాన, కర్మేంద్రియాలను 
మనస్సు నందు నిగ్రహించి, అత్యంత సమాధినిష్టలో ఉంటూ నన్ను స్మరించాడు. 
విశేషం: సమాధి అష్టాంగాలలో ఒకటి. అష్టాంగాలు: యమం, నియమం, (ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, మననం, 
సమాధి. 

ధర్మరాజు శ్రీకృష్ణుడిని దర్శించి సంభాషించినప్పుడు సమాధినిమగ్నుడనై ఉన్నా నని, దీనికి కారణం పరమ కృష్ణభక్తుడైన 
భీష్ముడు తనను స్మరించటం వలననే తాను సమాధిగతుడనయ్యానని కృష్ణుడు బదులు చెప్పాడు. అంతేకాక భీష్ముడు 


యుద్దరంగంలో అగ్నివలె జాజ్వల్యమానంగా ప్రకాశించి ఇప్పుడు శరతల్పగతుడై అగ్ని అణగినట్టు సమాధిగతుడై తనను 
ఠా ర్త కో లా 
ధ్యానించాడని ధర్మరాజుకు తెలిపి భీష్ముడి భక్తితత్యాన్ని వివరించాడు. 


క శరతల్పగతుం డతండే | శరణంబుగ నాశ్రయించి సద్ధావ వ్యా 
ప్తిరతుం డగుటను విను త। తరత నతనియందు నాదు భావం బెలసెన్‌. 14 


ప్రతిపదార్థం: విను= (ఓ ధర్మరాజా!) వినుము; శరతల్పగతుండు= బాణాలతో చేయబడిన పాన్సునందు పరుండిన; అతండు= 
ఆ భీష్ముడు; ఏన్‌= నేను; శరణంబుగన్‌+ఆ(శ్రయించి= రక్షకుడని ఆశ్రయించి; సత్‌+భావ= శ్రేష్టమైన మనస్సు నందు; వ్యాప్తి 
రతుండు+అగుటను= అంతట వ్యాప్తిచేత! ఆసక్తు డగుట వలన; అతని+అందున్‌= ఆ భీష్ముడి అందు; నాదు భావంబు= 
నా మనస్సు; తత్సరతన్‌= పారవశ్యంతో; ఎలసెన్‌= చేరి ఉన్నది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! వినుము. శరతల్పగతుడై ఆ భీష్ముడు నన్నే శరణుగా భావించి నన్ను సమాధి నిష్టతో 

ధ్యానించటం వలన భక్త పరాధీనుడ నైన నేను ఆ భీష్ముడి మనస్సునందు సంలీనుడినై ఉన్నాను. 

వ. ఇదిమదీయధ్యానంబు తెజం; గమ్మహాత్ముండు వసిష్టు శిష్యుండు, భూత భవిష్య ద్వర్తమానవేది, సర్వ విద్యా ధార 
భూతుం డాతం డస్తమించిన ధాత్రి యస్తమిత సుధాగభస్తి యగు రాత్రియుంబోలె నగు; సకలజ్ఞానంబులు 
ననాశ్రయంబులై పొనుంగు పడుం;గావున నీ వతని పాలికిం బోయి నీ యడుగం దలంచిన యఖిల ధర్మంబులు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 175 


నడిగి చెప్పించుకొని నిశ్శేష నిరస్త సంశయుండవు గావలయు'నని యానతిచ్చిన నమ్మానవపతి గద్గద 
కంఠుం డగుచు నా వైకుంరున కి ట్లనియె. 15 


ప్రతిపదార్థం: ఇది= ఈ పైని చెప్పబడినది; మదీయ= నా యొక్క; ధ్యానంబు= ధ్యానం యొక్క; తెజణంగు= విధం; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన భీష్ముడు; వసిష్టు శిష్యుండు= వసిష్టుడి శిష్యుడు; భూత= గతకాలం; భవిష్యత్‌= రాబోయే 
కాలం; వర్తమాన= నడుస్తున్న కాలం; వేది= తెలిసినవాడు (అంటే త్రికాల వేది); సర్వ విద్యా+ఆధారభూతుండు= సమస్త విద్యలకు 
ఆధారమైన వాడు; ఆతండు+అస్తమించినన్‌= ఆ భీష్ముడు కన్ను మూస్తే; ధాత్రి= భూమి; అస్తమిత= అడగిపోయిన లేదా 
అంతరించిన; సుధా= చల్లనైన; గభస్తి+అగు= కిరణాలు కలిగిన చంద్రుడు గల; రాత్రియున్‌+పోలెన్‌+అగున్‌= రాత్రివలె జొతుంది; 
సకల జ్ఞానంబులు= సమస్త జ్ఞానాలు (మోక్షేధీర్‌జ్ఞానమ్‌ - జ్ఞాయతే అనే నేతి జ్ఞానం జ్ఞా అవబోధనే. దీనిచేత నెరుగబడును. 
మోక్షసాధనయైన బుద్ది పేరు, ధీః ధ్యాయం త్యనయేతి ధీః ధ్యై చింతాయాం. దీని చేత ధ్యానము చేయుదురు. గురుబాల (ప్రబోధిక 
పుటలు 111, 114, అంటే ధ్యానం ద్వారా మోక్షసాధనమైనదే జ్ఞానం. ఇంతేకాక శ్రీసూర్య రాయాంధ్ర నిఘంటువులో 1. (వేదాంత) 
పదార్థములను (గ్రహించెడు మానసిక వృత్తి, బోధము, ఎలుక; 2. పరమాత్మ విషయమైన వివేచనము; 3. తత్త జ్ఞానము; 4. 
పరమాత్మ జ్ఞాన సాధనమైన శాస్తాదుల వలన కలిగిన ఆత్మసాక్షాత్కారము; 5. వేద వేదాంగార్థ విషయమైన యెరుక; 6.ఆత్మ 
స్వరూప (ప్రకాశనము; 7. మోక్ష ఫలకమైన బుద్ది - అని అనేక రీతుల జ్ఞాన శబ్బార్థాలున్నాయి. 'సత్యం జ్ఞాన మనంతం (బ్రహ్మ 
తై. ఉప. 2-1) (బ్రహ్మము సత్యము జ్ఞానము అనంతమును) అనంతమైన (బ్రహ్మము సత్యజ్ఞానమని అంటే ((బహ్మజ్ఞానమే 
జ్ఞానం) ఇన్ని జ్ఞానాలు; న+ఆ(శ్రయంబులై= అనా శ్రయంబులై= ఆశ్రమ రహితాలై; పొనుంగుపడున్‌+కావున(న్‌)= నిస్తేజమవుతాయి, 
శూన్యమవుతాయి, లేదా నశిస్తాయి కనుక; నీవు+అతని పాలికిన్‌+పోయి= నీవు ఆ భీషు ్యడివద్దకు వెళ్ళి; నీ+అడుగన్‌+తలంచిన= 
నీవు అతడిని అడుగదలచిన; అఖిలధర్మంబులన్‌+అడిగి= అన్ని ధర్మాలను అడిగి; చెప్పించుకొని; నిళ్ళేషూ శేషరహితంగా అంటే 
ఏమీ మిగలకుండా; నిరస్త= పోయినటువంటి; సంశయుండవు= సందేహం కలవాడవు, సందేహ రహితుడవు కావలసి ఉన్నది; 
అని+ఆనతిచ్చినన్‌= అని ఆజ్ఞాపించగా; ఆ+మానవపతి= ఆ ధర్మరాజు; గద్గద కంఠుండు+అగుచున్‌= డగ్గుత్తిక కలవాడై; ఆ 
వైకుంఠునకున్‌+ఇట్టు+అనియెన్‌= ఆ వైకుంఠుడైన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. 


తాత్పర్యం: పై పద్యాల్లో చెప్పిన రీతిగా అది శ్రీకృష్ణుడి ధ్యాన పద్దతి అని ధర్మరాజునకు తెలియజెప్పాడు. వసిష్ట 
శిష్యుడు, త్రికాలవేది, సమస్త విద్యలకు నిలయుడు అయిన భీష్ముడు స్వర్గతుడైతే ఈ భూమి చంద్రరహితమైన 
రాత్రివలె అవుతుంది. సర్వజ్ఞానాలు - అంటే వేద వేదాంతాలు తత్త్య జ్ఞానాదులన్నీ ఆశ్రయరహితాలై అదృశ్యమై 
పోతాయి. అందువలన భీష్ముడివద్దకు వెళ్ళి నీవు అడుగదలచిన సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహ 
నివృత్తిని పొందవలసిం'దని శ్రీకృష్ణుడు ఆనతివ్వగా, ఆ ధర్మరాజు డగ్గుత్తికతో శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: భీష్ముడు వసిష్టుడివలన సకలవేదాలను, శాస్త్రాలను చదివాడు. పరశురాముడివద్ద అ(స్త్రవిద్యాపారీణు డయ్యాడు. 
ఆత్మవిజ్ఞానంలో ననత్కుమారునంతటివాడు. సర్వశాస్త్ర విద్యా నైపుణ్యంలో బృహస్పతిని పోలినవాడు. ఈ విషయాలను తిక్కన 


సూచించాడు. 


ఉ. 'శంతనుసూనుగౌరవము సర్వము మున్నును వింటి విప్రుల 
త్యంతము వేడ్క( జెప్ప నత డట్టియ; యాతని నీవు మున్నుగా 
నెంతయు భక్తిం గాంచుటకు నే మది గోరెద నమ్మహాత్ముండున్‌ 
సంతసమందు నీదయిన సన్నిధి. గాంచిన భక్తవత్సలా! 16 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భక్రవత్సలా!= భక్తులయందు వాత్సల్యం కలవాడా!; విప్రలు+అత్యంతము= బ్రాహ్మణులు మిక్కిలి; వేడ్కన్‌+చెప్పన్‌= 
సంతోషంతో చెప్పగా; శంతనుసూను= శంతను మహారాజు పుత్రుడైన భీష్ముడి యొక్క; గౌరవమున్‌= గొప్పతనాన్ని; సర్వమున్‌= 
సమస్తమూ; మున్నును= ముందే; వింటిన్‌= విన్నాను; అతండు+అట్టి+వాండు+అ= ఆ భీష్ముడు అంత గొప్పవాడే; నీవు మున్నుగాన్‌= 
నీవు ముందుండగా అంటే నీతోపాటు; ఎంతయున్‌ భక్తిన్‌= ఎంతో భక్తితో; ఆతనిన్‌= ఆ మహనీయుని; 
కాంచుటకున్‌+ఏన్‌+మదిన్‌+కోరెదన్‌= దర్శించటానికి నేను నా మనస్సులో కోరుకొంటున్నాను; నీదు+అయిన= నీ యొక్క; 
సన్నిధిన్‌+కాంచినన్‌= చేరువను అంటే సామీప్యాన్ని చూస్తే; ఆ+మహా+ఆత్ముండున్‌= ఆ మహనీయుడు కూడా; సంతసము+అందున్‌= 
సంతోషిస్తాడు. 


తాత్సర్యం: భక్తవత్సలుడ వైన ఓ శ్రీకృష్ణా! ఇంతకు ముందే (బ్రాహ్మణోత్తములు వివరించగా శంతను మహారాజు 

పుత్రుడైన ఆ భీషు శడీ గౌరవ మెంతటిదో నేను గుర్తించాను. నీవు చెప్పినట్టు భీషు శ్రడంతటి మహనీయుడే. సందేహం 

లేదు. నీవు ముందుండగా ఆ మహాత్ముడిని దర్శించటానికి కుతూహల చిత్తుడనయి ఉన్నాను. నీ సన్నిధిని కాంచిన 
భీష్ముడు కూడా ఆనందిస్తాడు. అని ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పాడు. 

వ. ఉత్తరాయణంబు వేచికొని యున్నయన్నరోత్తముండు బ్రహ్మమయనిధి యయిన నీ సందర్శనంబు గోరు; నా 
మీది యనుగ్రహంబునను నతని యెడం గలుగు పరిగ్రహంబునను దేవా! నీ విట్లు సేయవలయు” 
ననుటయు, నద్దేవకీ నందనుండు సమీప గతుం డగు సాత్యకిం గనుంగొని 'రథంబు సమకట్టుమని 
దారుకునకుం జెప్పుము; భీమార్జున నకుల సహదేవులను గృపయుయుత్సు సంజయులను రావింపు' మనిన 
నతం డట్ల చేసె దారుకుండునుం దే రాయితంబు గావించె. 17 


ప్రతిపదార్థం: దేవా!= ఓ శ్రీకృష్ణా!; ఉత్తర+అయనంబు= ఉత్తరాయణం అంటే ఉత్తర దిక్కులోని సూర్యగమనం (సంవత్సరంలో 
ఆరు నెలలపాటు సూర్యుడు ఉత్తర, దక్షిణ దిక్కులలో ఉంటాడు); వేచికొనిఉన్న= (ప్రతీక్షిస్తున్న; ఆ నర+ఉత్తముండు= ఆ మానవ 
శ్రేష్టుడు అయిన భీష్ముడు; బ్రహ్మ+మయ నిధి+అయిన= బ్రహ్మమయమైన నిధి; నీ సందర్భనంబున్‌= నిన్ను చూడటాన్ని; కోరున్‌= 
కోరుకొంటున్నాడు; నా మీ(ది+అను(గ్రహంబుననున్‌= నాపైని దయవలననూ; అతని యెడన్‌+కలుగు= ఆ భీష్మునిపై కలిగే; 
పరి[గ్రహంబుననున్‌= ప్రీతితో స్వీకరించటంతోనూ; నీవు+ఇట్లు+చేయవలయున్‌+అనుటయున్‌= నీవీ విధంగా చేయాలని ధర్మరాజు 
చెప్పగా; ఆ+దేవకీ నందనుండు= ఆ దేవకీదేవి పుత్రుడు శ్రీకృష్ణుడు; సమీప గతుండు+అగు= దగ్గరలోనే ఉన్నటువంటి; 
సాత్యకిన్‌+కనుంగొని= తమ్ముడైన సాత్యకిని చూచి; రథంబు= రథాన్ని; సమ కట్టుము+అని= సిద్దం చేయుమని; దారుకునకున్‌+చెప్తుము= 
సారథియైన దారుకునకు చెప్పు; భీమ+అర్జున నకుల సహదేవులను+కృప యుయుత్సు సంజయులను= భీముడు, అర్జునుడు, 
నకుల సహదేవులు, కృపుడు, యుయుత్సుడు, సంజయుడు అనేవారిని; రావింపుము+అనినన్‌= పిలిపించుమని చెప్పగా; 
అతండు+అట్టు చేసెన్‌= ఆ సాత్యకి అట్లా చేశాడు; దారుకుండునున్‌+తేరు+ఆయి తంబు+కావించె(న్‌)= సారథి అయిన దారుకుడు 
రథం సిద్దం చేశాడు. 


తాత్సర్యం: ఓ శ్రీకృష్ణా! తనువు చాలించాలని ఉత్తరాయణం కొరకు ఎదురుచూస్తున్న ఆ మహనీయుడైన భీష్ముడు 
పరబ్రహ్మ స్వరూపుడవు, అన్నిటికీ నిధివైన నీ సాన్నిధ్యాన్ని అభిలషిస్తూ ఉంటాడు. అతడిపై గల దయతోను, 
నా మీది ఆదరంతోను నీ వా మహాత్ముడి వద్దకు వెళ్ళవలసిం' దని కోరుతున్నానని ధర్మరాజు వేడుకొన్నాడు. 
శ్రీకృష్ణుడు ధర్మరాజు అభ్యర్థనను గుర్తించి, తన సమీపంలోనే ఉన్న తమ్ముడైన సాత్యకిని పిలిచి 'వెంటనే రథం 
సిద్ధం చేయవలసిం దని సారథి అయిన దారుకుడితో చెప్పుము. భీమార్జున నకుల సహదేవులను, కృపాచార్య, 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 177 


యుయుత్సు, సంజయులను వెనువెంటనే రప్పించుము” అని సెలవిచ్చాడు. వెంటనే సాత్యకి అన్న మాటలను 
పాటించాడు. దారుకుడు రథం ఆయత్తం చేశాడు. 


విశేషం: సంవత్సరంలో ఆరేసి నెలలపాటు సూర్యుడు ఉత్తర దక్షిణ దిక్కులలో పయనిస్తూ ఉంటాడు. 


ఉత్తరాయణం: మకర సంక్రాంతి మొదలుకొని కర్కాటక సంక్రాంతి వరకు గల కాలాన్ని ఉత్తరాయణ మంటారు. 
ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదిస్తే ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం. అందుకే భీష్ముడు ఉత్తరాయణం కోసం 
వేచి ఉన్నాడు. 

(బ్రహ్మలవికారం: (బ్రహ్మ నవ(బ్రహ్మలని ప్రతీతి. భృగువు, పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, 
మరీచి, వసిష్టుడు - అనీ వీరే కాక బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ (బ్రహ్మలనీ నవబ్రహ్మలు. 

(బ్రహ్మమయోనిధిః అనే మూల ప్రయోగాన్ని తిక్కన “బ్రహ్మమయనిధి” అని యథాతథంగా వాడుకొన్నాడు. పరబ్రహ్మ 
స్వరూపుడు, సమస్తనిధి అయిన శ్రీకృష్ణుడు అని అర్థం. 
క అది రత్నరుచుల పెల్లున । నుదితార్ముని( బోలి వెలుగుచుండెను జవసం 

పదుదీర్ణ సత్వ సారా । స్పద సుగ్రీవాదిరథ్య సంశోభిత మై. 18 

ప్రతిపదార్థం: అది= ఆ రథం (దారుకుడు ఆయత్తం చేసి తెచ్చిన శ్రీకృష్ణుడి రథం); జవ= వేగంయొక్క; సంపద్‌= సంపద అంటే 
ఆధిక్యం చేత; ఉదీర్ల= గొప్పదయినట్టి; సత్త= బలం యొక్క; సార= సారానికి (చేవకు); ఆస్పద= ఆటపట్టయిన; సుగ్రీవ+అది= 
శ్రీకృష్ణుడి రథానికి పూన్చిన గుర్రాలలో (సుగ్రీవం, శైబ్యం, మేఘ పుష్పం, వలాహకం అనే నాలుగింటిలో) ఒకటైన సుగ్రీవమనే గుర్రం 
మొదలుకొని; రథ్య= గుర్రాలచేత; సంశోభితము+ఐ= మిక్కిలి అందమైనదై; రత్స= మణుల యొక్క (నవరత్నాలు: మౌక్తికం, పద్మరాగం, 
వజ్రం, వైడూర్యం, ప్రవాళం, మరకతం, నీలం, గోమేధికం, పుష్యరాగం); రుచుల= కాంతుల యొక్క; పెల్లునన్‌= ఆధిక్యంచేత; ఉదిత= 
అప్పుడే ఉదయించిన; అర్కునిన్‌+పోలి= సూర్యుడివలె; వెలుగుచుండెను= (ప్రకాశిస్తూ ఉన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా దారుకుడు ఆయత్తంచేసి తెచ్చిన శ్రీకృష్ణుడి రథం అత్యంత వేగవంతమూ, దేహదార్ష్యమూ 
కలిగిన సుగ్రీవం మొదలైన శ్రీకృష్ణ రథాశ్వాలతో శోభావహమై, నవరత్న శోభితమై ఉండటంచేత, అప్పుడే 
ఉదయించిన సూర్యుడివలె (ప్రకాశిస్తూ మనోహరమై ఒప్పుతూ ఉండింది. 


వ. ఆ సమయంబున నక్కడం బారాశర్య నారద దేవల దేవస్థాణు వాత్య్య దేవరాత ప్రభృతి పరమ మునీంద్ర 
పరివేష్టనంబు గలిగి గాంగేయుండు గ్రహగణ పరివృతుండైన చంద్రుండునుంబోలె. దల్పీభూత 
శాతశరశతంబుల చేత శోభిల్లి సందర్శనీయగభస్తి వితానుండగు నస్త్రమయ సమయ భానుం 
గ్రేణిసేయుచు6గృష్టుం జిత్తంబున నిరతిశయ నిష్ట నిలిపికొనియుండి చేతులు మొగిడ్డి సుపుష్టస్వరంబున 
నిట్లని స్తుతియించె. 19 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ దారుకుడు శ్రీకృష్ణుడి రథం సిద్ధంచేసి తెచ్చినప్పుడు; అక్కడన్‌= శరతల్పగతుడై భీష్ముడున్న 
ప్రదేశంలో; పారాశర్య నారద దేవల దేవస్థాణువాత్స్య దేవరాత= పరాశరుని పుత్రుడైన వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, 
వాత్స్యుడు, దేవరాతుడు; (ప్రభృతి= మొదలైన; పరమ ముని+ఇం|ద్ర= ్రేష్ణులైన ముని నాథులచేత; పరివేష్టనంబు+కలిగి= చుట్టు 
ఉన్నటువంటి వారిని కలిగి ఉన్న; గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; గ్రహగణ= నవగ్రహాల సమూహంచేత; 
పరివృతుండు+ఐన= చుట్టబడిన వాడైన; చంద్రుండునున్‌+పోలెన్‌= చం(ద్రుడివలె; తల్పీభూత= పాన్సుగా చేయబడిన; శాత= 
వాడి అయిన; శరశతంబుచేతన్‌= నూరు బాణాలచేత; శోభిల్లి= ప్రకాశించినవాడై; సందర్భనీయ= చూడటానికి వీలయిన; గభస్తి= 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


సూర్య కిరణములయొక్క; వితానుండగు= సమూహమును కలిగినవాడయి; అస్తమయ= అస్తమించే; సమయ= కాలమందలి 
భానున్‌= సూర్యుని; క్రేణి+చేయుచున్‌= పరిహసిస్తూ; కృష్ణున్‌= కృష్ణుడి; చిత్తంబునన్‌= మనస్సునందు; నిరతిశయ నిష్టన్‌= మిక్కిలి 
నిష్టతో; నిలిపికొనిఉండి= ఉంచుకొని; చేతులు మొగిడిచి= (నమస్కార పూర్వకంగా) చేతులు జోడించి; సుపుష్ట స్వరంబునన్‌= 
ఉచ్చెస్పరంతో; ఇట్టు+అని= ఈ విధంగా; స్తుతించెన్‌= స్తోత్రం చేశాడు. 


తాత్పర్యం: దారుకుడు సిద్ధంచేసి రథం తెచ్చిన సమయంలో భీష్ముడు శరతల్పగతుడై ఉన్న (ప్రదేశంలో 
వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, వాత్స్యుడు, దేవరాతుడు ప్రభృతులయిన మహాముని (శ్రేష్టులచేత 
చుట్టబడిన భీష్ముడు నవగ్రహాల సమూహంచేత చుట్టబడిన చం[ద్రుడివలె వాడి అయిన అనేక బాణాలచేత 
చేయబడిన పాన్సుమీద (ప్రకాశిస్తూ చూడటానికి వీలయిన అస్తమయసూర్యుడిని పరిహసిస్తూ శ్రీకృష్ణుడిని 
నిరతిశయమైన నిష్టతో తన మనస్సునం దుంచుకొని ఉండి, చేతులు జోడించి ఉచ్చెస్స్యరంతో ఈ విధంగా 
స్తుతించాడు. 


విశేషం: అలం: ఉపమ. మహర్షుల జాబితా మూలంలో ఎక్కువగా ఉండగా తిక్కన దాన్ని సంక్షిప్తంచేసి వ్యాస, నారద, దేవల, 
దేవస్థాణు, వాత్స్య, దేవరాత ప్రభృతి మహాముని శ్రేష్టులు అని మాత్రం పేర్కొన్నాడు. మునులచేత చుట్టబడిన భీష్ముడు గ్రహగణాలతో 
చుట్టబడిన చంద్రుడివలె ఉన్నాడని చెప్పటంలో భీష్ముడు పండిపోయిన రీతి స్పష్టమవుతుంది. ఇంకా స్వర్గతుడు కావటానికి సిద్దంగా 
ఉండి ఉత్తరాయణం కొరకు ఎదురు చూస్తున్న భీష్ముడి “సందర్శనీయ గభస్తి వితానుండగు నస్తమయ సమయ భానుంగ్రేణి 
సేయుచు” - అని సముచితంగా వర్గించాడు తిక్కన. 


భీష్ముడు శ్రీకృష్ణుని భక్తియుక్తుండై స్తుతించుట (సం. 12-47-7) 


రా అవి 


ర 


“శుచియును హంసుండు శుచిషత్తు( బరముండు( । బరమేష్టియును నగు భవ్యు( గొలుతు; 
మునులును సురలు నెవ్వనియున్నరూపెటుం । గరు సర్వవిదుని నప్పురుషు. గొలుతు; 
శ్రుతులు సెప్పంగ మహామతులు దుఃఖౌషధం । బుగ నెటింగెడు పుణ్యమూర్తి. గొలుతు; 
లోకంబు లెల్ల గల్లుట నిల్చు టొదుంగుట । తనయంద యగు మహోత్తరుని గొలుతు; 


తే. బక్షి రత్వచయంబు బుప్ప వ్రజంబు6। బంజరము త్రాడు నార యుపాశ్రయముగ 
నుండు చాడ్వున విశ్వంబు నుండుటకు సు । ఖాస్వదం బగు పుండరీకాక్షు. గొలుతు. 20 


ప్రతిపదార్థం: శుచియును= శుచి అయిన అన్ని; హంసుండున్‌= సూర్యుడు; శుచిషత్తున్‌= శుచి అయిన (ప్రదేశాలలో నివసించే 
వాడైన బ్రహ్మ; పరముండున్‌= పరమాత్ముడూ; పరమేష్టియున్‌= పరబ్రహ్మ; అగు= అయినట్టి; భవ్యున్‌= (శ్రేష్టుడయిన శ్రీ కృష్ణుడిని; 
కొలుతున్‌= పూజిస్తాను; మునులును= మహర్షులూ; సురలున్‌= దేవతలూ; ఎవ్వని= ఎవడియొక్క; ఉన్నరూపు= నిజమైన 
స్వరూపాన్ని; ఎజుంగరు= తెలియరో అట్టి; సర్వవిదునిన్‌= సమస్తం తెలిసిన; ఆ+పురుషున్‌= ఆ పరమ పురుషుడైన శ్రీకృష్ణుడిని; 
కొలుతున్‌= అర్భిస్తాను; శ్రుతులు= వేదాలు; చెప్పంగన్‌= (ఎవరిని గురించి) చెప్తుతున్నాయో; మహామతులు= జ్ఞాన సంపన్నులు 
(బుద్ధిమంతులు); దుఃఖ= దుఃఖమనే రోగానికి; జాషధంబుగన్‌= మందువలె; ఎతింగెడు= తెలిసికొనేటటువంటి; పుణ్యమూర్తిన్‌= 
పుణ్య పురుషుడైన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= ప్రార్థిస్తాను; లోకంబులు+ఎల్లన్‌= జగత్తులన్నీ; కల్లుట= సృజించబడటం; నిల్చుట= 
నిలబడటం (స్థితి); ఒదుంగుట= నాశనం కావటం (లయం); తనయందు+అ+అగు= తనలోనే ఉన్న; మహా+ఉత్తరున్‌= 
మహాశ్రేష్టుడైన ఆ శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= కొలుస్తాను; పక్షి= పిట్ట; రత్నచయంబున్‌= మణుల యొక్క సమూహమూ; పుష్ప 
ప్రజంబున్‌= పువ్వుల సమూహమూ; పంజరమున్‌= పంజరం వలననూ; (త్రాడున్‌= దారం వలననూ; నారయున్‌= నార వలననూ; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 179 


ఉప+ఆ(శ్రయముగన్‌= ప్రాపుగా; ఉండు చాడ్సునన్‌= ఉన్నట్టుగా; విశ్యంబు= ఈ ప్రపంచమంతా; ఉండుటకున్‌= (సువ్యవస్థితమై) 
నిలవటానికి; సుఖ+ఆస్పదంబు+అగు= సుఖమయం - ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే ఆ(శ్రయమైన; పుండరీక+అక్షున్‌= 
తెల్ల తామరల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్సర్యం: శుచి, హంసుడు, శుచిషత్తు, పరమాత్ముడు, పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడిని పూజిస్తాను, మహర్షులు 
దేవతలు కూడా ఎవడి కలరూపు తెలిసికొనలేకపోయారో అట్లాంటి పరమ పురుషుడైన శ్రీకృష్ణుడిని అర్చిస్తాను. 
ప్రాజ్ఞులు దుఃఖరోగానికి ఎవరినయితే జొషధంగా భావించారో ఆ పుణ్యపురుషుడైన శ్రీకృష్ణుడిని ప్రార్ధిస్తాను. ఈ 
జగత్తులన్నింటి సృష్టి స్థితి లయములకు కారణ మెవ్వడో ఆ మహా్రేష్టుడైన శ్రీకృష్ణుడిని కొలుస్తాను. పక్షి పంజరాన్ని, 
రత్నసమూహం దారమునూ, పూలు నారనూ ప్రాపుగా గొని ఉన్నట్టుగానే ఈ ప్రపంచం సువ్యవస్థితమై నిలవటానికి 
ఉత్తమాశ్రయమైన పుండరీకాక్షు డైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. 
విశేషం: అలం: యథాసంఖ్యం. పరబ్రహ్మ వరకు సమస్త దేవతామయుడై సర్వజగత్తుల సృష్టి స్థితి లయ కారణ భూతుడయి 
సమస్తమూ తానే అయిన శ్రీకృష్ణుడిని భీష్ముడు స్తుతించాడు. సమస్తకారణభూతుడు కృష్ణుడు అనటానికి ఈ పద్యంలోని (ప్రతి 
పదమూ ఉపకరిస్తుంది. 
ఆ. హరి సహస్ర శీర్ను.బరము సహస్రాక్షు । వేదమయు సహస్రపాదు నలంతు 

లైన వారి కంటె నలథతి పెద్దలకును । జాలంబెద్ద యగు దయాళు. గొలుతు. 21 
ప్రతిపదార్థం: హరిన్‌= శ్రీకృష్ణుడిని; సహస్ర శీర్షున్‌= వేయి తలలు కలవాడిని; పరమున్‌= శ్రీకృష్ణుడిని; సహ(స్ర+అక్షున్‌= వేయి 
కన్నులు కలవాడిని; వేదమయున్‌= సమస్త వేదములూ తానే అయినవాడిని; సహగస్రపాదున్‌= వేయి పాదాలు కలవాడిని; అలంతులైన 
వారి కంటెన్‌= మిక్కిలి చిన్నవారికంటె; అలంతిన్‌= చిన్న వానిని; పెద్దలకున్‌+చాల(క+పెద్ద అగు= మిక్కిలి పెద్దలైన వారికంటె 
మిక్కిలి పెద్దవాడైన; దయాళున్‌= దయామయుడైన శ్రీకృష్ణుడిని; కొలుతున్‌= పూజిస్తాను. 
తాత్సర్యం: వేయి తలలతో, వేయి కన్నులతో, వేయి పాదాలతో, వేదమయుడై పరమశేష్టుడైన హరిని, చిన్నవారికంటె 
మిక్కిలి చిన్నవాడైన వాడిని, పెద్దలకంటె మిక్కిలి పెద్దవాడయిన వాడిని దయామయుడైన శ్రీకృష్ణుడిని స్మరిస్తాను. 

ల a (=) a లం అ= 


విశేషం: సహస్ర శీర్షాదిగా పురుష సూక్తంలోను విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ, విష్ణువును గూర్చి చెప్పబడిన అంశాలను, 
“అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌” అన్న విశేషాలను వ్యాస మహర్షి ప్రయోగించాడు. అదే రీతిగా తిక్కన ఈ చిన్న పద్యంలోనూ 
కూర్చటం విశేషం. 
క. అమృతమయు, బుగ్యజు స్సా।; మముల యుపనిషద్వచ సృమాజములకు వా 

చ్యమయిన పురుషోత్తము, ని । క్కము రూపగు వాని భక్తిగమ్యు. దలంతున్‌. 22 
ప్రతిపదార్థం: అమృతమయున్‌= నాశరహితుడిని; బుక్‌+శయజుః+సామముల= బుగ్వేద, యజుర్వేద, సామవేదాల యొక్క; 
ఉపనిషత్‌+వచః+సమాజములకున్‌= ఉపనిషత్తులలోని వాక్య సమూహానికి; వాచ్యము+అయిన= అభివ్యక్తీకరించే (తెలియజేసే); 
నిక్కము రూపు+అగు వానిన్‌= సత్య స్వరూపమైన వాడిని; భక్తి గమ్యున్‌= భక్తితో పొంద దగినవాడిని; పురుషోత్రమున్‌= 
పురుషోత్తముడైన శ్రీకృష్ణుడిని; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: అమృతమయుడు, వేదాలు, ఉపనిషత్తుల వాక్య సమూహాలచేత వాచ్యుడు, సత్యస్వరూపుడు, భక్తితో 
పొంద దగినవాడూ అయిన పురుషోత్తముడిని ధ్యానిస్తున్నాను. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భగవంతుడు భక్తపరాధీనుడు అనే అంశాన్ని తెలియచేయటానికే తిక్కన 'భక్తిగమ్యు(డు” అనే మాట ప్రయోగించాడు. 


ఆ. అరణి నగ్ని వొడము కరణి దేవకి యందు । విప్రకర్మయజ్ఞ వేద గుప్తి 
కై జనించె నెవ్వ( డవ్వసుదేవ నం । దను భజింతు నేకతానిరూడి. 23 


ప్రతిపదార్థం: ఎవ్వ(డు= ఎవడైతే; అరణిన్‌= త్రచ్చి నిప్పు పుట్టించే కొయ్యవలన; అగ్ని= అగ్నిదేవుడు; పొడము కరణిన్‌= పుట్టిన 
రీతిగా; దేవకి+అందున్‌= దేవకీదేవి గర్భమందు; విప్రకర్మయజ్ఞ= (బ్రాహ్మణులయొక్క కర్తవ్యమైన యజ్ఞాలయొక్క; వేద= 
వేదాలయొక్క; గుప్తికయి= సంరక్షించుటకయి; జనించెన్‌= పుట్టాడో; ఆ+వసుదేవ నందనున్‌= ఆ వసుదేవ పుత్రుడైన శ్రీకృష్ణుడిని; 
ఏకతా నిరూఢిన్‌= ఏకా(గ చిత్తంతో; భజింతున్‌= కొలుస్తాను. 


తాత్పర్యం: అరణుల రాపిడివలన అగ్నిదేవుడు ఉద్భవించినట్లు దేవకీదేవి వసుదేవులకు సుతుడుగా, బ్రాహ్మణ 
కర్తవ్యమైన యజ్ఞ వేదాలను సంరక్షించటంకొరకు జన్మించిన శ్రీకృష్ణుడిని ఏకాగ్రచిత్తంతో స్మరిస్తాను. 
నిశేషం: అలం: ఉపమ. పరిశుద్దమైన అగ్నివలె శ్రీకృష్ణుడు సైతం యజ్ఞ వేదాల సంరక్షకుడిగా పరిశుద్దుడనే అంశాన్ని కవి ఈ 
పద్యంలో స్పష్టం చేశాడు. 'ఏకతానిరూఢి' అంటే జ్ఞాన కర్మేంద్రియాలను మనస్సునందు సమైక్యం చేసికొని భీష్ముడు శ్రీకృష్ణుడిని 
స్తుతించాడని భావం. 
తే. _ బకండు పండ్రెండు మూర్తులై యుండునట్లు । గా హిరణ్య వర్ణంబగు గర్భ మదితి 

దాల్చి యెవ్వానిం గనియె దైత్యఘ్ను నట్టి । దేవు సూర్యాత్మకుని. బ్రణుతింతు విష్ణు. 24 
ప్రతిపదార్థం: ఒకండు= ఒక్కడే; పండ్రెండు మూర్తులు+ఐ= పం[డైండుగురు ఆదిత్యులై; ఉండునట్టుగాన్‌= ఉండే రీతిగా; అదితి= 
కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి; హిరణ్య వర్షంబు+అగు= బంగారు రంగు కలిగిన; గర్భము+తాల్చి= గర్భం ధరించి; 
ఏ+వానిన్‌+కనియెన్‌= ఎవడిని కన్నదో; అట్టి దైత్యఘ్నున్‌= రాక్షసుడైన బలిచక్రవర్తిని సంహరించిన అట్టి వామనుడనే వాడిని; దేవున్‌= 
భగవంతుడిని; సూర్య+ ఆత్మకునిన్‌= ద్వాదశ సూర్యాత్మకుడైన; విష్ణు(న్‌)= శ్రీ మహా విష్ణువును; ప్రణుతింతున్‌= నమస్కరిస్తున్నాను. 
తాత్సర్యం: విష్ణువు ద్వాదశ సూర్యాత్మకుడు. బలిచక్రవర్తి సంహారార్థం అదితి గర్భంలో వామనమూర్తిగా జన్మించిన 
శ్రీ మహావిష్ణువును దేవదేవుడిగా సంస్మరిస్తాను. 
నిశేషం: ద్వాదశాదిత్యులు: అంశుడు, భగుడు, మి(తుడు, వరుణుడు, ధాత, అర్యముడు, జయంతుడు, భాస్కరుడు, త్వష్ట, పూషుడు, 
ఇంద్రుడు, విష్ణువు. ద్వాదశాదిత్యులలో ఒకడు విష్ణువు. సూర్యాత్మకు డైన శ్రీకృష్ణుడిని స్మరిస్తున్నాడు భీష్ముడు. 
క _ సురపితృకోట్లం బూర్వా । పర పక్ష దినముల నమృత పాన ప్రీతిం 

బొరయం జేయుచు వెలి(గెడు । హరి సోమాత్మకునిC గొల్లు నాత్మేశ్వరునిన్‌. 25 


ప్రతిపదార్థం: సురపితృకోట్లన్‌= దేవతలయొక్క, పితరుల యొక్క సమూహాలకు; పూర్వ+అపర పక్ష దినములన్‌= నెలలో 
శుక్ల కృష్ణ పక్ష దినాలలో; అమృతపాన= అమృతాన్ని (త్రాగటమునందలి; (పీతిన్‌= ఇష్టంతో; పొరయన్‌+చేయుచున్‌= 
పొందజేస్తూ; వెలిగౌడు= ప్రకాశించునట్టి; ఆత్మ+ ఈశ్య్వరునిన్‌= నా హృదయాధీశ్వరుడైన; సోమ+ఆత్మకునిన్‌= చం ద్రాత్మకుడైన 
హరిని; కొల్తున్‌= పూజిస్తాను. 


తాత్సర్యం: నెలలోని శుక్లపక్షంలో దేవతలను, కృష్ణ పక్షంలో పితృదేవతలను తన అమృతాన్ని ప్రీతితో ఇచ్చి పోషించే 
ఓషధీరూపు డైన వాడిని, నా హృదయాధీశ్వరు డైన చంద్రాత్మకు డైన హరిని ధ్యానిస్తాను. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 181 


నిశేషం: దక్షుడు శపించిన సందర్భంలో శివుని ఆశ్రయించగా తగవు తీర్చటానికి బ్రహ్మ చంద్రుడిని రెండుగా విభజించి శివుడి 
తలపై సగమూ, హిమవత్సర్వతంలో సగమూ ఉండేటట్టు నిర్ణయించాడు. దక్షుడి శాపం అనృతం కాకుండటానికి తారల కిచ్చిన 
భాగం వృద్ది క్షయాలు పొందుతూ ఉండేది. ఆ వృద్ది క్షయాలలో శుక్షపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితరులను సంతోష పరుస్తూ 
చంద్రుడు ఉంటాడు. అట్లాంటి చంద్రాత్మకుడైన శ్రీ మహావిష్ణువును భీష్ముడు స్తుతిస్తున్నాడు. 
తే. విశ్వసృజులను మునులచే వితతమగు స । హస్ర వత్సర కలిత మహాధ్వరమున( 

గశ్యపబ్రహ్మ యెవ్వానిం గనియె గనక । పక్షు దార్‌క్ష్యాత్ము( దలంతు నప్పద్మనాభు. 26 


ప్రతిపదార్థం: విశ్శసృజులు+అను= విశ్వ సృష్టికర్తలు (నవ (బ్రహ్మలు) అనే; మునులచేన్‌= మహర్షులచేత; వితతము+అగు= 
విసృతమైన; సహ(స్ర వత్సర కలిత= వేయేండ్లతో కూడినట్టి; మహా+అధ్వరమునన్‌= గొప్ప యజ్ఞమందు; కశ్యపబ్రహ్మ= కశ్యపుడనే 
ప్రజాపతి; ఏ+వానిన్‌= ఎవ్వడినైతే; కనియెన్‌= కన్నాడో అట్లాంటి ; కనక పక్షున్‌+తార్‌క్ష్య+ఆత్మున్‌= బంగారు రెక్కలు కలిగినట్టి 
గరుత్మంతుడిని ఆత్మగా గల; ఆ+పద్మనాభున్‌= పద్మం నాభియందు గల ఆ మహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: విశ్వసృజు లనబడే మహర్షులు వేయి సంవత్సరాలపాటు చేసిన యజ్ఞంలో కశ్యప ప్రజాపతికి సు వర్షపక్షుడైన 
ంె కఠ గ a= 
గరుత్మంతుడు జన్మించాడు. అట్లాంటి గరుడుని ఆత్మగా గల శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. 
విశేషం: 'విశ్చసృక్‌ అన్నది విష్ణు సహ(స్ర నామాలలో ఒకటి. విష్ణువు నవబ్రహ్మాత్మకుడు. అందువలన నవ(బ్రహ్మలు చేసిన వెయ్యేండ్ల 
యాగ సమయంలో కళ్యప(ప్రజాపతికి గరుత్మంతుడు వినతవలన జన్మించాడు. 
క సువ్యక్తక్షేత్రంబున । నవ్యక్తాకృతి నిరూఢి నాసీనుం డై 
భవ్యత నుండెడు క్షేత్రా । త్మ వ్యపదిష్టు. బ్రణుతింతు దామోదరునిన్‌. 27 
ప్రతిపదార్థం: సువ్యక్త= స్పష్టంగా తెలియవస్తున్న; క్షైత్రమునన్‌= జీవుడుండే శరీరమందు; అవ్యక్త+ ఆకృతి నిరూఢిన్‌= తెలియరానట్టి 
ఆకారంతో ప్రసిద్ధంగా; ఆసీనుండు+ఐ= కూర్చున్నవాడై; భవ్యతన్‌+ఉండెడు= యోగ్యమైన రీతిలో ఉండే (అంటే యోగంలో ఉండే); 
క్షేత+ ఆత్మ+వి+అపదిష్టున్‌= క్షేత్రాత్ముడని పిలువబడుతున్న ప్రసిద్దుడైన; దామ+ఉదరున్‌= తులసిమాలను ఉదరమందు కలిగిన 
శ్రీమహావిష్ణువును; ప్రణుతింతున్‌= (ప్రార్థిస్తున్నాను. 
తాత్పర్యం: స్పష్టంగా తెలిసే దేహమందు తెలియరానట్టి యోగంలో ఉండే క్షేత్రాత్ముడుగా ప్రసిద్దుడైన దామోదరుడైన 
యు యు లు Pp యా 
ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తున్నాను. 


విశేషం: విష్ణు సహస్రనామాలలో విష్ణువు క్షేత్ర క్షేత్రజ్ఞుడిగా చెప్పబడుతున్న అంశాన్ని ఇక్కడ గుర్తించవలసి ఉన్నది. 


క ప్రకృతి వికృతులను షోడశ । వికారముల బెరసి ప్రకృతి వికృతిత్వము లొం 
దక యుండ. గాంతు రెవ్వని । సకల మునులు దలంతు నట్టి సాంఖ్యాత్ము హరిన్‌. 28 


ప్రతిపదార్థం: ప్రకృతి వికృతులను= సహజమైన (ప్రకృతులు, వాటి వ్యతిరేకమైన వికారాలు అనే; షోడశ వికారముల బెరసి= 
పదహారు వికారాలతో కూడి; ప్రకృతి వికృతిత్వములు+ఒందక ఉండన్‌= ప్రకృతిని కాని, వికృతిని కాని ఏ మాత్రం పొందకుండేటట్లుగా; 
ఏ+వానిన్‌= ఎవ్వడిని; సకలమునులు= సమస్త మహర్షులు; కాంతురు= చూడగలరో (దర్శించగలరో); అట్టి= అటువంటి; 
సాంఖ్య+ఆత్మున్‌+హరిన్‌= యోగాత్ముడైన శ్రీకృష్ణుడిని; తలంతన్‌= ప్రార్థిస్తాను. 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సహజమూ, తద్‌వ్యతిరేకమూ అయిన (ప్రకృతి వికృతులను పదహారు వికారాలతో కూడి ఉండి కూడా, 
ప్రకృతి వికృతులను ఏ మాత్రమూ పొందకుండేటట్టు మహర్షి సత్తములు ఎవ్వడినైతే దర్శిస్తారో అటువంటి 
సాంఖ్యాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువును స్మరిస్తాను. 
విశేషం: ప్రకృతులు: అష్ట ప్రకృతులు= అవ్యక్తం, బుద్ది, అహంకారం, పంచతన్మాత్రలు; శబ్ద స్పర్శ రూప రస గంధాలు; వికారము 
(సాంఖ్య) మూల ప్రకృతి నుండి పుట్టినవి; ఇవి పదహారు; షోడశ వికారాలు: పంచ జ్ఞానేంద్రియాలు ( (శ్రోత్రం, చర్మం, చక్షువు, 
జిహ్వ, నాసిక), పంచ కర్మేంద్రియాలు (వాక్కు, హస్తం, పాదాలు, పాయువు, ఉపస్థ), పంచేంద్రియార్డాలు (ప్రాణం, అపానం, 
సమానం, ఉదానం, వ్యానం)+మనస్సు. 

సాంఖ్యం: షడ్డర్భనాలు (సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, మీమాంస, వేదాంతం)లో ఒకటి. పంచవింశతి తత్త్యాల 
(ఇరవై ఐదు తత్తాలలో ప్రకృతి పురుషుడు, బుద్ది, అహంకారం, మనస్సు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేం(ద్రియాలు, పంచ 
మహాభూతాలు; పంచ తన్మాత్రలు) ఇందులో ప్రకృతి పురుషులను గూర్చి చెప్పేదే సాంఖ్యం. ఇక్కడ వేదాంతం అంగీకరించిన 
రీతిగా భగవంతుడే సృష్టి స్థితి లయ కారకుడన్న అంశాన్ని సాంఖ్యం అంగీకరించదు. పైపెచ్చు ఈ సమస్తానికి ప్రకృతే మూలమని 
నిరూపిస్తుంది. 
క అంతశ్చర మారుతములు । శాంతములుగ జేసి యనలసత్వము శమమున్‌ 

దాంతియు గల జనములు గను । నంతర్చితుం గొలుతు జలశయను యోగాత్మున్‌. 29 


ప్రతిపదార్థం: అంతః+చర+మారుతములు= శరీరంలోపల ఉండే ప్రాణవాయువులు (ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం); 
శాంతములుగన్‌+చేసి= శాంతింపజేసి (చలనం లేకుండా చేసి); అనలసత్వమున్‌= ఏకాగ్రతతో, అలసత్వం లేకుండా; శమమున్‌= నిగ్రహం 
(జ్ఞానేంద్రియ నిగ్రహం); దాంతి= కర్మేంద్రియ నిగ్రహం; కల= కలిగినటువంటి; జనములు= యోగులు; కను= చూడగలిగినటువంటి; 
అంతర్జితున్‌= ఇంద్రియ నిగ్రహంచేత అంతర్ముఖీనుడైన వాడిని; జలశయనున్‌= నీటియందు శేషుడిని పాన్సుగ చేసికొని ఉన్నటువంటి 
వాడిని; యోగ+ఆత్మున్‌= యోగముద్రలో ఉన్నటువంటి శ్రీమహావిష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: పంచ ప్రాణాలను శాంతింపజేసి అలసత్వం లేని శాంతి దాంతులతో ఒప్పుతున్న యోగులు చూడగలిగిన 
అంతర్ముఖీనుడై ప్రళభయాంతంలోని మహాజలాలలో శేషశయనుడై యోగని[ద్రాముద్రితుడై ఉన్న శ్రీమహావిష్ణువును 
పూజిస్తాను. 

విశేషం: శమము= జ్ఞానేంద్రియ నిగ్రహం; దాంతి= కర్మేంద్రియ నిగ్రహం. 


క. ఉపరమముం బ్రాపించిన । యపుణ్య పుణ్యములు గలుగు నతిశాంతులు భ 

వ్యపుగతిం బొందెడు నానం । దపు రూపుని విష్ణుం దల(చెదను మోక్షాతున్‌. 30 
ప్రతిపదార్థం: ఉపరమమున్‌+(ప్రాపించిన= సమస్త విషయ సంబంధమైన కోరికలను వదలిపెట్టిన (విషయ వైరాగ్యాన్ని పొందిన); 
అపుణ్య పుణ్యములు+కలుగు= పుణ్యాపుణ్యములు సమంగా చూడగలిగే; అతిశాంతులు= జ్ఞాన కర్మేంద్రియాది నిగ్రహం కలిగిన 
మహాత్ములు; భవ్యము+ గతిన్‌+పొందెడు= (శ్రేష్టమైన మార్గాన్ని పొందేటటువంటి; ఆనందపు రూపుని(న్‌= ఆనందమే (బ్రహ్మానందమే) 
స్వరూపంగా కలిగిన; మోక్ష+ఆత్మున్‌= మోక్ష స్వరూపుడు అయిన; విష్ణున్‌= శ్రీ మహావిష్ణువును; తలంచెదను= స్మరిస్తాను. 
తాత్పర్యం: విషయ వైరాగ్యాన్ని పొందిన ద్వంద్వాతీతులైన తపస్వులు శ్రేష్టమైన పద్దతిలో పొందే (బ్రహ్మానంద 
స్వరూపుడైన వాడును, మోక్షప్రదాత అయిన శ్రీ మహావిష్ణువును స్మరిస్తాను. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 183 


విశేషం: విషయ వాంఛా రహితులైన విరాగులు, పుణ్యపాపాలకు అతీతులు. ద్వంద్వాతీతులు వారే. అటువంటి మహాత్ములే 
అతి శాంతులు. అటువంటి మహనీయులు “భవ్యపు గతిన్‌ అంటే విష్ణుసహస్ర నామావళిలో ఒక్షటైనది భవ్యశబ్దం కనుక, అటువంటి 
గతిని పొందగలిగే (బ్రహ్మానంద స్వరూపుడు శ్రీమహావిష్ణువు. 
తే. చరణ నాభి శీర్షంబులు ధరయు నంత । రిక్షమును దివమును జగచ్చక్షు రగ్ని 

దిశలు దృజ్ముఖ శ్రోత్రముల్‌ దీప్తు లెమ్మ । హాంగునకు నట్టి హరిని లోకాత్ముం దలంతు. 31 


ప్రతిపదార్థం: ఏ+మహా+అంగునకున్‌= సమస్తాన్ని శరీరంగా కలిగిన ఏ మహాత్ముడికి; ధరయున్‌+అంతరిక్షమున్‌+దివమును= 
భూమి, ఆకాశం, స్వర్గం, (క్రమంగా; చరణనాభి శీర్షంబులు= పాదాలు, బొడ్డు, తల అయి ఉన్నాయో అట్లాగే; జగత్‌+చక్షుః+అగ్ని 
దిశలు= సూర్యుడు, అగ్ని, దిక్కులు (క్రమంగా; ముఖ+(శ్రోత్రముల్‌+దీప్తుల్‌= ముఖం, చెవులు, కాంతులు అయి ఉన్నాయో; అట్టి 
లోక+ఆత్మున్‌= జగత్తులన్నింటిని ఆత్మగా కలిగిన వాడైన శ్రీమహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను (పూజిస్తాను). 


తాత్సర్యం: ఈ భూమి, ఆకాశం, స్వర్గం, ముల్లోకాలు వరుసగా శ్రీమహావిష్ణువునకు పాదాలు, బొడ్డు, తల. 
సూర్యుడు, కళ్ళు, అగ్ని, దిక్కులు శ్రీ మహావిష్టువునకు. చూపులు, ముఖం, చెవులు, కాంతులు అయి 
ఒప్పుతున్నాయి. అట్టి లోకాత్ముడూ మహాంగుడూ అయిన శ్రీమహావిష్ణువును స్మరిస్తాను. 

విశేషం: కవి ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వస్వరూపాన్ని వివిధ రీతుల, అదే మహాశరీరంగా అభివర్షించాడు. 


క భూతముల మ్రింగి, లోక । వాతము జలమయము. జేసి, వశ్యాత్మత ని 
ద్రాతిశయంబున బాలుం । డై తేలెడు వాని. దలంతు హరి మాయాతున్‌. 32 


ప్రతిపదార్దం: భూతములన్‌ (మింగి= ప్రాణులనన్నింటిని తనలో ఇముడ్చుకొని; లోక (వాతమున్‌= జగత్తుల సమూహాలను; 
జలమయమున్‌+చేసి= నీటి మయంచేసి; వశ్య+ఆత్మతన్‌= తన అధీనం చేసికొన్న ఆత్మతో (సమస్త ఇంద్రియాల నిగ్రహంతో); 
నిద్రా+అతిశయంబునన్‌= అధికమైన యోగ నిద్రతో; బాలుండు+ఐ= పసిపాపడై; తేలెడు వానిన్‌= నీటిపై మజ్జియాకుపై 
తేలియాడుతుండే; మాయా+ఆత్మున్‌= యోగమాయ ఆత్మగా కలిగిన; హరిన్‌= శ్రీ మహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను. 


తాత్సర్యం: ప్రళయాంతంలో సమస్త (ప్రాణికోటిని తనయందే సంలీనం చేసికొని, ప్రపంచమంతటినీ నీటిలో 
మగ్నంచేసి, తన ఆత్మను అధీనం చేసుకొని యోగనిద్రలో నీటిపై మజ్ణియాకుమీద పసిపాపడై తేలియాడే 
మాయాత్ముడైన ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. 
నిశేషం: ప్రళయాంతంలో సమస్త ప్రాణికోటి నశించి పోతుంది. సర్వాంతర్యామి అయిన ఆ మహావిష్ణువు సమస్తాన్ని తనలో 
ఇముడ్చుకొని ఏమీ తెలియని పసివాడివలె నీటిపై తేలియాడుతుంటాడనే అంశం పురాణ(ప్రసిద్దమే. అదంతా శ్రీ మహావిష్ణువు 
యొక్క మాయ అన్నది విశేషార్థం. 
తే. అంబుదంబులు గేశంబులందు, నదులు । సర్వ తనుసంధులందును, జలధు లుదర 

దేశమున యందు నున్నట్టి దేవదేవు. । గొలుతు. దోయాతుు దేవకికొడుకు. గృష్టు. 33 


ప్రతిపదార్థం: అంబుదంబులు= నీటి నొసగే మేఘాలు; కేశంబులందున్‌= తలలోని కురులందు; నదులు= నదులు; సర్వతను 
సంధులందును= సమస్త శరీరంయొక్క కలయికలోను; జలధుల్‌+ఉదరదేశమున+అందున్‌= సము(ద్రాలు కడుపు ప్రదేశంలోనూ; 
ఉన్న+అట్టి= ఉన్నట్టి; దేవదేవున్‌= దేవతలకు దేవుడైన; తోయ+ఆత్మున్‌= జలస్వరూపుడైన; దేవకి కొడుకున్‌= దేవకీదేవి 
కుమారుడైన; విష్ణున్‌= శ్రీ మహావిష్ణుమూర్తిని; కొలుతున్‌= పూజిస్తాను. 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: వర్షపు మేఘాలను తలనీలాలలోను, నదులను అన్ని శరీరావయవ సంధులలోనూ, సముద్రాలను 
కుక్షిలోనూ కలిగిన దేవాదిదేవుడు, నారాయణుడు, దేవకీదేవిపుత్రుడైన శ్రీకృష్ణమూర్తిని పూజిస్తాను. 
తే. వదన బాహూరు పదము లెవ్వాండు విప్ర। రాజ వైశ్య శూద్రులకు సంప్రభవ దేశ 

ములుగ వెలుగొందు నమ్మహామూర్తి విభవ । దీప్తు వర్ణాత్మకుని( బ్రణుతింతు విష్ణు. 34 
ప్రతిపదార్థం: ఏ+వా(డు= ఎవ్వడైతే; వదన బాహు+ఊరు పదముల్‌= ముఖం, భుజాలు, తొడలు, పాదాలు (క్రమంగా); విప్ర 
రాజ వైశ్య శూద్రులకున్‌= (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేవారికి; సంప్రభవ దేశములుగన్‌= పుట్టిన ప్రదేశాలుగా 
కలిగి; వెలుంగొందున్‌= (ప్రకాశిస్తున్నాడో; ఆ+మహామూర్తిన్‌= ఆ మహా స్వరూపుడిని; విభవ దీప్తున్‌= వైభవకాంతిమంతుడిని; 
వర్ష+ఆత్మకునిన్‌= నాలుగు వర్ణాలను ఏర్పరచిన వాడిని; విష్ణున్‌= శ్రీమహావిష్ణువును; ప్రణుతింతున్‌= స్తుతిస్తాను. 
తాత్సర్యం: శ్రీ మహావిష్ణువు ముఖం నుండి (బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, 
పాదాల నుండి శూద్రులు అనే నాలుగు వర్ణాలవారు ఉద్భవించారు. అట్లాంటి చతుర్వర్గాత్మకుడైన శ్రీ మహావిష్ణువును 
స్తుతిస్తాను. 
విశేషం: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు విష్ణువు ముఖం, బాహువులు, ఊరువులు, పాదాల నుంచి ఉద్భవించారన్న 
ఈ అంశం పురుష సూక్తంలోను, 

“ బాహ్మణో? స్య ముఖ మాసీత్‌ | బాహూ రాజన్యః కృతః 

ఊరూతదస్యయ ద్వైశ్యః | పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత” 
అని చెప్పబడింది. నాలుగు వర్ణాలు తానే సృష్టించానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అంశం తెలిసిందే. “చాతుర్వర్ష్యం మయా 
సృష్టం గుణ కర్మ విభాగశఃగ (4-13) 
క. మాసర్యయనాబ్దమయో । ద్ధాసిత రూపు6 డయి సృష్టి. బ్రకయంబు( దగం 

జేసి పొలుపారు శౌరి ను। పాసింతును యోగి భోగ్యబలు. గాలాతున్‌. 35 
ప్రతిపదార్థం: మాస+బుతు+అయన= (సంవత్సరంలో) నెలలు (పం(డైెండు) బుతువులు (ఆరు) అయనాలు (ఉత్తరాయన 
దక్షిణాయనాలు (రెండు); అబ్బమయ= (అరవై) సంవత్సరాలతో కూడి; ఉద్భాసిత+రూపు(డు+అయి= ప్రకాశిస్తున్న స్వరూపం 
కలిగి; సృష్టిన్‌+ప్రళయంబున్‌+తగన్‌+చేసి= కాలాత్మకుడై ఈ ప్రపంచాన్ని సృష్టించి వినాశనం చేసి; పొలుపు+ఆరి= ఒప్పి; యోగి 
భోగ్య బలున్‌+కాల+ఆత్మున్‌= మహాయోగీ (సమస్తాన్ని అనుభవించే మహాబల సంపన్నుడూ, కాలస్వరూపుడూ అయిన); శౌరిన్‌= 
శూర వంశీయుడైన శ్రీమహావిష్ణువును; ఉపాసింతును= పూజిస్తాను. 
తాత్సర్యం: నెలలు, బుతువులు, ఉత్తర దక్షిణాయనాలు, సంవత్సరాలు తానే అయి, సృష్టి ప్రళయాలకు కర్త 
అయి, కాలస్వరూపుడై యోగి భోగి అయి ఒప్పుతూ ఉన్న ఆ శ్రీమహావిష్ణువును భజిస్తాను. 
క మునిదివిజాదిక లోకము | లనంతు( డన జగతి కెల్ల నాధారం బై 

పెనుపొందెడు శేషాత్ముని । వినుతింతున్‌ విష్ణుభక్తి విభవ విధాయిన్‌. 36 


ప్రతిపదార్థం: ముని= మహర్షులయొక్క; దివిజ+ఆదిక లోకముల్‌= దేవతలయొక్క లోకమైన స్వర్గం మొదలుకొని; జగతికిన్‌ 
ఎల్లన్‌= సమస్త జగత్తునకు; అనంతుండు+అనన్‌= అంతంలేని వాడైన శేషుడనే ప్రసిద్దుడు; ఆధారంబు+ఐ= భరించే ఆధారభూతమై; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 185 
పెనుపాందెడు= అతిశయిల్లుతున్న; విష్ణుభక్తి విభవ విధాయిన్‌= విష్ణుభక్తి వైభవాన్ని విధించే వాడైన; శేష+ఆత్మునిన్‌= 
ఆదిశేషస్వరూపుడైన శ్రీమహావిష్ణువును; వినుతింతున్‌= స్తుతిస్తాను. 
తాత్సర్యం: మునులలోకం, దేవలోకమైన స్వర్గం మొదలుకొని సమస్త లోకాలను అనంతుడన్న పేరుతో మోస్తూ 
అతిశయిల్లుతూ ఉన్న విష్ణుభక్తి వైభవాన్ని విధించే ఆదిశేషాత్ముడైన శ్రీమహావిష్ణువును స్తుతిస్తాను. 

క ఆదిత్య మరుద్వసురు । ద్రాదిదివిజ గణము లెల్ల నవయవ రూపో 
త్పాదకలితు లెవ్వానికి । నా దేవుని సంస్తుతింతు హరి దేవాత్తున్‌. 37 


ప్రతిపదార్థం: ఏ+వానికిన్‌= ఎవడికైతే; ఆదిత్య= ద్యాదశాదిత్యులును; మరుత్‌= మరుద్గణాలూ; వసు= అష్టవసువులూ; రుద్రులు= 
ఏకాదశ రుద్రులూ; ఆది= మొదలైన; దివిజ గణములు= సమస్త దేవతా సమూహాలు; అవయవ= శరీరంలోని అవయవములచేత; 
రూప+ఉత్సాదక= రూప నిర్మాణానికి; కలితులు= కూడి ఉన్నటువంటి వారో; అట్టి= ఆ; దేవునిన్‌= భగవంతుడిని; దేవ+ ఆత్మున్‌= 
సమస్త దేవతలను ఆత్మగా కలవాడైన; హరిన్‌= శ్రీమహావిష్ణువును; సంస్తుతింతున్‌= ప్రార్థిస్తాను. 
తాత్పర్యం: ద్వాదశాదిత్యులు, మరుత్తులు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, మొదలైన దేవగణాలన్నీ శ్రీ మహావిష్ణువునకు 
అంగభూతులో అట్లాంటి దేవాత్మకూడా ఆ మహాదేవుడైన విష్ణువును సంస్తుతిస్తాను. 
విశేషం: ద్వాదశాదిత్యులు: ఇం|ద్రుడు, ధాత, పర్దన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, 
అంశుమంతుడు, వరుణుడు, మి(తుడు. 

మరుత్తులు: దితి కశ్యపుల సంతానం మరుద్గణం, 

అష్ట వసువులు: ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, విభావసుడు. 

ఏకాదశరు(ద్రులు: అజుడు, ఏకపాదుడు, శంభుడు, హరుడు, త్ర్యంబకుడు, అహిర్చుధ్నుడు, త్వష్ట, రుద్రుడు, అపరాజితుడు, 
ఈశానుడు, త్రిభువనుడు. 

ఇవన్నియూ దేవగణాలు. 
క సర్వము నందును దానున్‌ | సర్వము దనయందు నుండు సంచారంబున్‌ 

సర్వమునకు( దన వలనన । సర్వాత్మకు నట్టి వృష్టిసత్తము( దల(తున్‌. 38 


ప్రతిపదార్థం: సర్వమునందున్‌+తానున్‌= సమస్తమునందును భగవంతుడు; సర్వమున్‌ తనయందున్‌+ఉండున్‌= సమస్తం 
భగవంతుడియందు ఉన్నట్టి; తన వలనన= భగవంతుడి వలనే; సర్వమునకున్‌= సమస్తానికి; సంచారంబున్‌= సంచరించటం; 
ఉండున్‌= ఉండునో; సర్వ+ఆత్మకున్‌= సమస్తానికి ఆత్మగా కలిగిన; అట్టి= అటువంటి; వృష్టి సత్తమున్‌= వృష్టి వంశంలో [శ్రేష్టుడైన 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= ప్రార్థిస్తాను. 


తాత్సర్యం: సమస్తమూ భగవంతుడిలోనూ, సమస్తమూ భగవంతుడి యందు సమస్తమునకు తనవలెనే మెలగుట 
జరుగునో అట్లాంటి సర్వాత్మకుడైన శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. 
క మీనయితా నతలగతం । బైన నిగమ చయము. దెచ్చి యజునకు నొసంగం 

గా నేర్చిన సుమనస్స । మ్మానిత విగ్రహు భజింతు మత్య్యాత్ము హరిన్‌. 39 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తాన్‌= తాను (భగవంతుడైన విష్ణువు); మీను+అయి= చేప అయి; అతలగతంబు+ఐన= అధో లోకానికి చేరిన; 
నిగమ చయమున్‌+తెచ్చి= వేద సమూహాన్ని తెచ్చి; అజునకున్‌= బ్రహ్మకు; ఒసగంగాన్‌+నేర్చిన= తెచ్చి ఇచ్చే నేర్పు కలిగిన 
వాడును; సుమనస్‌+సం+మానిత+వి[గ్రహున్‌= దేవతలచేత సమ్మానింపబడిన స్వరూపుడైన; మత్స్య+ఆత్ము(న్‌)= మత్స్యావతారుడైన 
శ్రీమహావిష్ణువును; భజింతున్‌= పూజిస్తాను. 


తాత్సర్యం: అనాదికాలంలో సోమకు డనే రాక్షసుడు వేదాలను అపహరించుకొని సముద్రంలో అధోలోకానికి 
వెళ్ళిపోగా, సోమకాసురుడిని సంహరించి మళ్ళీ ఆ వేదాలను (బ్రహ్మకు తెచ్చి ఇచ్చి దేవతలచేత కొనియాడ బడిన 
మత్స్యావతారు డయిన శ్రీమహావిష్ణువును పూజిస్తాను. 
క అమృత మథనమున మంథన । గము లీలోద్దరణకేళి( గైకొని సురసం 

ఘమునకు( బ్రియ మొనరించిన | యమేయుం గూర్మాత్ము నంబుజాక్షుం గొలుతున్‌. 40 


ప్రతిపదార్థం: అమృత మథనమునన్‌= అమృతం కొరకు పాల సముద్రాన్ని చిలికినప్పుడు; మంథనగమున్‌= మంథర పర్వతాన్ని; 
లీల= విలాసంతో; ఉద్దరణ కేళిన్‌= ఎత్తుట అనే ఆటగా; కైకొని= (గ్రహించి; సుర సంఘమునకున్‌= దేవతల సమూహానికి; 
ప్రియము+ఒనరించిన= ప్రీతి కూర్చిన (ఆనందాన్ని కలిగించిన); అమేయున్‌= అపరిమితుడు అయిన విష్ణువును; అంబు జ+అక్షున్‌= 
పద్మాక్షుడిని; కూర్మ+ఆత్మున్‌= కూర్మావతార మెత్తిన విష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: మంథరపర్వతాన్ని కవ్వంగా చేసికొని పాలసముద్రాన్ని దేవతలు, రాక్షసులు చిలికిన సందర్భంలో మంథర 
పర్వతం సముద్రంలో మునిగిపోకుండా విలాసంగా ఎత్తి పట్టుకొని దేవతా సమూహానికి అత్యంతమూ ఆనందం 
కూర్చిన కూర్మావతారరూపుడైన శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తాను. 
క వారాహ రూపమునం బెం । పారిన తన దంష్ట్ర నొకట నవని సగిరికాం 

తారంబుగ నెత్తిన యా । శౌరిం గ్రోడాత్ముందలంతు సమ్యగ్థక్తిన్‌. 41 


ప్రతిపదార్థం: వారాహ రూపమునన్‌= వరాహ అవతారంలో; పెంపు+ఆరిన= అతిశయించిన; తన= తనదైన; ఒకటన్‌= ఒక్కటి 
అయిన; దంష్టన్‌= కోరచేత; సగిరి కాంతారంబుగన్‌= పర్వతాలు, అరణ్యాలతో కూడిన; అవనిన్‌= భూమిని; ఎత్తిన= ఎత్తినట్టి; 
క్రోడా+ఆత్మున్‌= వరాహాన్ని ఆత్మగా కలిగిన; ఆ శౌరిన్‌= ఆ శ్రీమహావిష్ణువును; సమ్యక్‌+ భక్తిన్‌= సమంచితమైన భక్తితో; తలంతున్‌= 
స్మరిస్తాను (భావిస్తాను). 


తాత్పర్యం: వరాహావతార మెత్తి పర్వతారణ్యాలతో కూడిన భూమి నంతటిని బలోపేతమైన తన ఒకే దంట్ట్రచేత 
ఉద్ధరించిన వరాహాత్ముడైన శ్రీమహావిష్ణువును సదా భక్తితో పూజిస్తాను. 
©. నారసింహవపు రుదార భావము నొంది । ఘను హెరణ్యకశిపు ఖర నఖముల 

వ్రచ్చి దీప్తమూర్తి వటిలు నృసింహాత్సు । నాత్మభవుని భక్తి నాశ్రయింతు. 42 
ప్రతిపదార్థం: నారసింహ= సగం నరుడు, సగం సింహము అయిన; వపుః శరీరంతో; ఉదార భావమును+ఒంది= ఉదార 
స్వభావమును పొంది; ఘనున్‌= గొప్పవాడయిన; హిరణ్య కశిపున్‌= హిరణ్య కళిపుడిని; ఖరనఖములన్‌= వాడి అయిన గోళ్ళచేత; 
వ్రచ్చి= చీల్చి; దీప్తమూర్తిన్‌= తేజస్వంతుడిని; వజణలు= ప్రకాశించునటువంటి; నృసింహ+ఆత్మున్‌= నృసింహస్వరూపం 
కలిగినవాడిని; ఆత్మభవునిన్‌= స్వయంగా పుట్టినవాడైన విష్ణువును; భక్తిన్‌= భక్తితో; ఆశ్రయింతున్‌= శరణువేడుతాను. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 187 


తాత్పర్యం: నరసింహావతారమెత్తి మదించిన హిరణ్యకశిపుడిని వాడి అయిన తన గోళ్ళతో చీల్చి ప్రసిద్దిపొందిన 
నరసింహాత్ము డైన శ్రీమహావిష్ణువును ఆశ్రయిస్తాను. 
క వామన రూపంబున ను । ద్దామ బలున్‌ బలి నడంచి త్రైలోక్యాతి 

క్రామిత( బేర్జిన యద్దుత । ధాముం గ్రాంతాత్ము. దలంతు దామోదరునిన్‌. 43 


ప్రతిపదార్థం: వామన రూపంబునన్‌= వామనావతారంలో; ఉద్దామబలున్‌= అత్యంత బలం కలవాడైన; బలిన్‌= బలిచక్రవర్తిని; 


అడంచి= అణచివైచి; (తైలోక్య+అతిక్రామితన్‌= ముల్లోకాల ఆ(క్రమణంతో; పేర్చిన= అతిశయించిన; అద్భుతధామున్‌= 
ఆశ్చర్యకరమైన నివాసం కలవాడై; (క్రాంత+ఆత్మున్‌= ఆ(క్రమించిన ఆత్మగా కలిగి; దామ+ఉదరునిన్‌= శ్రీమహావిష్ణువును; 
తలంతున్‌= భావిస్తాను. 


తాత్పర్యం: వామనావతారమెత్తి, అత్యంత బలాఢ్యుడైన బలిచక్రవర్తిని మూడడుగు లడిగి ముల్లోకాలు 
ఆక్రమించుకొని బలిచక్రవర్తిని త్రొక్కి పెట్టి అణచి వేసిన వామన స్వరూపుడైన శ్రీమహావిష్ణువును సంస్మరిస్తాను. 


ఆ. పరశురాము( డన(గ భవ్యుండు జమదగ్ని । కుద్ధవించి యిరువదొక్కమాటు 
మనుజపతుల నెల్ల దునిమిన క్రోధాత్ము । నధిక భక్తి శార్జినాశ్రయించు 44 


ప్రతిపదార్థం: పరశురాముండు+అనంగన్‌= పరశురాముడనగ; భవ్యు(డు= శ్రేష్టుడైన; జమదగ్ని కిన్‌+ఉద్భ వించి= జమదగ్ని మహర్షికి 
జన్మించి; ఇరువది+ఒక్కమాణు= ఇరవై ఒక్కసార్గు; మనుజపతులన్‌+ఎల్లన్‌= సమస్త రాజులను; తునిమిన= సంహరించిన; 
క్రోధ+ఆత్మున్‌= (క్రోధ స్వభావుడైన; శార్‌జ్లిన్‌= శార్‌బ్లమును ధరించిన వాడైన శ్రీమహావిష్ణువును; అధిక భక్తిన్‌= అమితమైన భక్తితో; 
ఆ(శయింతున్‌= ఆ(శయిస్తాను. 


తాత్పర్యం: శ్రీమహావిష్ణువు పరశురాముడనే పేరుతో మహర్షి సత్తముడైన జమదగ్నికి జన్మించి ఇరవై ఒక్కసార్లు 
రాజని పేరున్న వారిని అందరిని సంహరించి (క్రోధాత్ముడైన శ్రీమహావిష్ణువును అమితమైన భక్తితో ఆశ్రయిస్తాను. 


క. క్షత్రాత్ము( గొలుతు దశరథ । పుత్రున్‌ శ్రీరాము. డనంగ6 బొలిచిన దేవున్‌ 

శత్రుభయదు రావణు నొక | మాత్రం దునుమాడినట్టి మధుసూదనునిన్‌. 45 
ప్రతిపదార్థం: దశరథ పుత్రున్‌= దశరథ మహారాజు కుమారుడైన; శ్రీరాముండు+అనంగన్‌= శ్రీరాము డనే పేరుతో; శత్రు 
భయదున్‌= శత్రువులకు భయం కలిగించేవాడైన; రావణున్‌= రావణాసురుడిని; ఒక మా(త్రన్‌= ఒక్క(త్రుటిలో; తునుమాడినట్టి= 
సంహరించినట్టి; పొలిచిన= అతిశయించిన; దేవున్‌= దేవుడిని; క్షత్ర+ఆత్మున్‌= క్షత్రస్వరూపుడైన; మధుసూదనునిన్‌= మధు అనే 
రాక్షసుడిని సంహరించిన వాడైన శ్రీమహావిష్ణువును; కొలుతున్‌= పూజిస్తాను. 
తాత్సర్యం: దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడుగా జన్మించి, శత్రుభయంకరుడైన రావణాసురుడిని 
అవలీలగా సంహరించిన క్షత్రాత్ముడైన శ్రీమహావిష్ణువును పూజిస్తాను. 
క హల ముసల ధరునిం గరుణా । నిలయ హృదయు రాము రౌహిణేయు సితాంగున్‌ 

జలద నిభాంబరుని శుచిం । దలంతును గోవిందు శౌర్యధను భోగాత్మున్‌. 46 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: హల ముసల ధరునిన్‌= నాగలి, రోకలి ఆయుధాలుగా కలిగినవాడిని; కరుణా నిలయ హృదయున్‌= దయకు 
ఆటపట్టయిన హృదయం కలవాడిని; రౌహిణేయున్‌= రోహిణీదేవియొక్క కుమారుడైన; సిత+అంగున్‌= తెల్లనయిన శరీరం 
కలవాడిని; జలద నిభ+అంబరునిన్‌= మేఘంతో సమానమైన నీలవస్తం కలవాడిని; శుచిన్‌= పరిశుద్ధుడైన వాడిని; శౌర్యధనున్‌= 
పరా(క్రమమే ధనంగా కలవాడిని; భోగ+ఆత్మున్‌= భోగాత్ముడైన; రాముని= బలరాముడిని; గోవిందున్‌= శ్రీమహావిష్ణువును; 
తలంతును= భావిస్తాను. 


తాత్పర్యం: నాగలిని, రోకటిని ఆయుధాలుగా కలిగిన వాడిని, దయాంతఃకరణుడు, రోహిణీదేవి పుత్రుడు, తెల్లని 
శరీరం కలవాడు, మేఘంతో సమాన మైన వస్త్రం కలవాడు, పరిశుద్దుడు, శౌర్యధనుడు భోగాత్ముడు శ్రీమహావిష్ణువు 
అయిన బలరాముడిని తలుస్తాను. 


మ.  యదువంశంబున వాసుదేవు. డన. ర్రీడార్థంబు జన్మించి, దు 
ర్మద దైత్యావలి( గూల్చి, పార్టునకు సారథ్యంబు త్రైలోక్య స 
మ్మద మారంగ నొనర్చి, దేవముని సమ్మానోద్దృతిన్‌ భూభరం 
బు దొలంగించిన చక్రి నంబురుహనాభుం గొల్లు. గృష్టాత్మునిన్‌. 47 


ప్రతిపదార్థం: యదువంశంబునన్‌= యాదవ వంశంలో; వాసుదేవుండు+అనన్‌= వసుదేవ కుమారుడై; క్రీడా+అర్థంబు= వినోదార్థం; 
జన్మించి= పుట్టి; దుర్మద దైత్య+ఆవలిన్‌= దుర్మార్గులైన రాక్షసుల సమూహాన్ని; కూల్చి= నాశనం చేసి; పార్టునకున్‌= అర్జునుడికి; 
సారథ్యంబున్‌= రథచోదకత్వం; (తైలోక్య సమ్మదము+ఆరంగన్‌= ముల్లోకాలకు ఆనందం కలిగేటట్టుగా; ఒనర్చి= చేసి; దేవముని 
సమ్‌+మాన+ఉద్దృతిన్‌= దేవతల, మునులయొక్క గౌరవాధిక్యంతో; భూభరంబు+తొలంగించిన= భూభారాన్ని తొలగించిన; చక్రిన్‌= 
చక్రాయుధుడిని; అంబురుహ నాభున్‌= పద్మం నాభియందు కలవాడిని; కృష్ణాత్మునిన్‌= కృష్ణపరమాత్మను; కొలుతున్‌= పూజిస్తాను. 


తాత్పర్యం: యాదవ వంశంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై వినోదార్థంగా పుట్టి దుర్మార్గులైన రాక్షస సమూహాన్ని 
నాశనం చేసి ముల్లోకాలు హర్షించేటట్టు అర్జునుడికి సారథ్యంచేసి దేవమునులకు మిక్కిలి గౌరవం చేకూరుస్తూ 
భూభారాన్ని తొలగించిన పద్మనాభుడు, కృష్ణస్వరూపుడైన శ్రీమహావిష్ణువును కొలుస్తాను. 
క _ కలికాల చలిత ధర్మము । నిలుపంగల యట్టి విష్ణునిం గల్క్యాత్ముం 

దలంతు6దురగ వాహను మ్లే । చ్చుల నెల్లం గీటడంచు శుభచారిత్రున్‌. 48 


ప్రతిపదార్థం: కలికాల చలిత ధర్మము నిలుపన్‌= కలియుగంలో చలించే - నాశమయ్యే; ధర్మమున్‌= ధర్మాన్ని; నిలుపన్‌ కల= 
నిలుప సమర్ధుడైనట్టి; తురగ వాహనున్‌= అశ్వారూఢుడూ (గుర్రం వాహనంగా కలవాడూ); మ్రైచ్చులన్‌+ఎల్లన్‌= మ్లేచ్చజాతివారి 
నందరిని; గీటడంచు= నాశనం చేసే; శుభ చారిత్రున్‌= ఉత్తమ చరిత్ర కలవాడును; కల్కి+ఆత్మున్‌= కల్క్యవతారుడిని; విష్ణునిన్‌= 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= సంస్మరిస్తాను. 
తాత్సర్యం: కలియుగంలో విచలితమయిపోయే ధర్మాన్ని నిలబెట్ట గలిగినట్టివాడూ, మ్లేచ్చజాతినంతటిని 
సర్వనాశనం చేయగలవాడూ, అశ్చవాహనం కలవాడూ, శుభప్రదమైన చరిత్ర కలవాడూ, కల్క్యవతారుడూ అయిన 
శ్రీమహావిష్ణువును భావిస్తాను. 
ఆ. క్షరము లైన భూత సంఘంబులం దెల్ల । నక్షర స్వరూపుండై వెలుంగు 

సకల బుద్ధివృత్తి సాక్షి సాక్ష్యాత్ము న । స్పందబోధఘను ముకుందు( దలంతు. 49 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 189 


ప్రతిపదార్థం: క్షరములు+ఐన= నశించి పోయేటటువంటివైన; భూత సంఘంబులు+ఎల్లన్‌= సమస్త ప్రాణికోటులందును; అక్షర 
స్వరూపు(డు+ఐ= వినాశంలేని మూర్తిమంతుడై; వెలుంగు= (ప్రకాశించే; సకల బుద్ది వృత్తి సాక్షి= సమస్త జ్ఞాన వ్యాపారాలకు 
సాక్షీభూతుడైన; సాక్ష్య+ఆత్మున్‌= సాక్ష్యాత్ముడైన; న+స్పంద= చలనంలేని; బోధ= జ్ఞానంచేత; ఘనున్‌= గొప్పవాడైన; ముకుందున్‌= 
శ్రీమహావిష్ణువును; తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: నశించిపోయే సమస్త (ప్రాణికోటి యందును నాశరహితుడై మూర్తిమంతుడై ప్రకాశించే సమస్త బుద్ది 
వ్యాపారాలకు సాక్షీభూతుడైన సాక్షాత్తు సాక్ష్యాత్ముడై స్థిరమైన జ్ఞానంచేత గొప్పవాడైన శ్రీమహావిష్ణువును భావిస్తాను. 
సీ. పరమేశ పుణ్య, సుబ్రహ్మణ్య, భక్తవ । త్సల, మహాదేవ, విశ్వప్రకాశ 

కరణ, హృషీకేశ, వరద నారాయణ, | రాజీవనయన, హిరణ్యనాభ, 

యఖిల లోక నమస్కృతాంఘ్రి సరోరుహ | యజ్ఞాంగ, యచ్యుత, యమృతరూప! 

నీకు మైక్కెదం గరుణింపవే యతసీ కు । సుమ వర్ణ పీతాంబరము ధరించి 


ఆ.  యున్ననిన్ను నెవ్వ రుల్లంబునందు. ద । లంతు రట్టి వారలకు భయంబు 
గలుగదెందు నేమి కార్యంబులం దెపు । వినుత మంగళాయతనమ వగుట. 50 
యు 


ప్రతిపదార్థం: ఎందున్‌= ఎక్కడైనా; ఏమి కార్యంబులందున్‌= ఎట్లాంటి పనులలోఅయినా; ఎప్పుడున్‌= ఎప్పుడైనా; వినుత 
మంగళ+ఆయతనమవు+అగుటన్‌= కొనియాడబడే శుభానికి నివాసం కావటం వలన; పరమ+-ఈశ!= దేవాధిదేవుడా!; పుణ్య!= 
పుణ్యాత్ముడా!; సుబ్రహ్మణ్య!= సుబ్రహ్మణ్య స్వరూపుడా!; భక్తవత్సల!= భక్తులయందు వాత్సల్యం కలవాడా!; మహాదేవ!= ఘనమైన 
దైవమా!; విశ్వ(ప్రకాశ కరణ!= జగత్తున కంతటికిని కాంతిని ప్రసాదించేవాడా!; హృషీక+-ఈశ!= ఇం(ద్రియాలకు ఈళశ్వరుడైన వాడా!; 
వరద!= వరాలనిచ్చేవాడా!; నారాయణ!= నీటిని స్థానంగా కలవాడా! రాజీవ నయన!= పద్మనయన!; హిరణ్యనాభ!= 
బంగారుమయమైన బొడ్డు కలవాడా!; అఖిల= సమస్త; లోక= లోకాలచేత; నమస్కృత= నమస్కరింపబడుతున్న; అంఘ్రి సరోరుహ!= 
పాదపద్మాలు కలిగినవాడా!; యజ్ఞ+అంగ= యజ్ఞమందలి హవిర్భాగాలను (గహించేవాడా!; అచ్యుత!= నాశంలేని వాడా!; 
అమృతరూప!= అమృతమయ స్వరూపా!; అతసీ కుసుమ వర్ల!= అవిసె పూవు వర్షం కలవాడా!; పీత+అంబరము ధరించి ఉన్న 
నిన్నున్‌= పచ్చని వ(స్తం ధరించి ఉన్న నిన్ను; ఎవ్వరు+ఉల్లంబునందున్‌= ఎవ్వరయితే మనస్సులో; తలంతురు= స్మరిస్తారో; 
అట్టివారలకున్‌= అట్లాంటి వారికి; భయంబు కలుగదు= భయముండదు. 


తాత్పర్యం: ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కార్యంలోనైనా మంగళప్రదుడవగుటచేత భక్తవత్సల, నారాయణ, అచ్యుతాది 
నామాదులచేత ప్రసిద్దుడై అతసీ పుష్ప సంకాశుడవయి, పీతాంబరధరుడవయి సమస్తలోకాలచేత నమస్కరించ 
బడుతున్న పాదపద్మాలు కలవాడా! నిన్ను స్మరించే వారందరికి ఎట్లాంటి భయం కలుగదు. 


0 


నిశేషం: మూలంలోని అనేక శ్లోకాలను సంక్షిప్తంచేసి శ్రీమహావిష్ణువు నామ సంస్మరణం భీష్మునిచేత తిక్కన చేయించాడు. 


క. మంగళము విష్ణుదేవు(డు । మంగళ మెమ్మైం దలంప మధురిపు( డుద్య 
న్మంగళ మంభోజాక్షు(డు | మంగళ మఖిలము విహంగమ ధ్వజు. డరయన్‌. 51 


ప్రతిపదార్థం: అరయన్‌= చూడగా; ఏ+మెయిన్‌+తలంపన్‌= ఏ విధంగా ఆలోచించినా విష్ణుదేవుడు; మంగళము= శుభంకరుడు; 
మధురిపుండు= మధుడనే రాక్షసుడి శత్రువైన విష్ణువు మంగళ (ప్రదుడు; అంభోజ+అక్షుండు= నీటినుండి పుట్టిన తామరలవంటి 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


కన్నులు కలవాడు; ఉద్యత్‌+మంగళము= అత్యంత శుభప్రదుడు; విహంగమ ధ్వజుండు= గరుత్మంతుడిని ధ్వజంగా కలిగిన 
శ్రీమహావిష్ణువు; అఖిలము= సమస్తం; మంగళము= మంగళం కూర్చువాడు. 
తాత్సర్యం: ఎన్నివిధాల ఆలోచించినా విష్ణుదేవుడు, మధురిపుడు, అంభోజాక్షుడు, విహంగమధ్వజుడు అని 
ప్రసిద్దుడైన శ్రీమహావిష్ణువు శుభంకరుడు. 
క నారాయణ పరములు నిజ। మారయ బ్రహ్మంబు( బరము నంచిత సత్యో 

దార తపంబులు€ గావున । నారాయణపరత వీని నాల్లిటి నిచ్చున్‌. 52 


ప్రతిపదార్థం: నిజము+ఆరయన్‌= వాస్తవం పరిశీలించగా; బ్రహ్మంబున్‌= పరబ్రహ్మం; పరమున్‌= మోక్షం; అంచిత సత్య= అత్యుత్తమ 
సత్యం; ఉదార తపంబులున్‌= ఉన్నత తపస్సు అనేవి; నారాయణ పరములు= శ్రీమన్నారాయణుడి అధీనాలు; కావునన్‌= అందుచేతనే; 
నారాయణ పరత= విష్ణుభక్తి; వీనిని+నాల్గిటిన్‌+ఇచ్చున్‌= ఈ నాలుగింటిని ప్రసాదిస్తుంది. 


తాత్పర్యం: పరబ్రహ్మం, మోక్షం, అత్యున్నత సత్యం, తపస్సు అన్నవి శ్రీ మహావిష్ణువు పరమై ఉన్నాయి. కాబట్టి 
విష్ణువును ధ్యానించేవారికి ఆ శ్రీమహావిష్ణువు ఈ నాలిగింటిని ప్రసాదిస్తాడు. 


తే. విష్ణమయ మగ్ని హవియును విష్ణుమయము, । విష్ణుమయము సర్వంబును విశదబుద్ది 
నిట్లగుటం గందు. గావున నించుకేని(। గల్మషము నాకు లేకున్మి గానవచ్చు. 53 


ప్రతిపదార్థం: అగ్ని విష్ణృుమయము= అగ్ని స్వరూపుడు విష్ణువు; విష్ణృుమయము హవియును= హవిస్సుకూడ విష్ణమయమే; 
సర్వంబును విష్ణుమయము= విష్ణువు సమస్తంలోను ఉండేవాడు; ఇట్టు+అగుటన్‌= ఈ విధమగుటచేత; విశద బుద్దిన్‌+కందున్‌= 
విస్పష్టమైన మనస్సుతో చూస్తున్నాను. కావునన్‌= అందువలననే; ఇంచుకేనిన్‌= కొంచెమైనా; కల్మషము లేకున్కి= పాపం లేకపోవటం; 
నాకు కానవచ్చున్‌= నాకు కనిపిస్తుంది. 
తాత్పర్యం: అగ్ని స్వరూపుడు, హవిస్త్స్వరూపుడు, సమస్త స్వరూపుడు శ్రీమహావిష్ణువు కావటంచేత, విస్పష్ట జ్ఞానంతో 
చూడగలుగుతున్నాను. నాకు ఏ పాపం అంటదు. కనుక ఆ మహావిష్ణువు కనిపిస్తున్నాడు. 
క శరణాగతుండ భక్తు(డ(। బరమ పదవి( గోరెదను శుభంబుగ నన్నుం 

బరికించి యేది మేల । య్యిరవు దొరకొనంగ( దల(పవే కమలాక్షా! 54 


ప్రతిపదార్థం: కమల+అక్ష!= కమలములవంటి కన్నులు కల ఓ శ్రీమహావిష్టూ!; శరణాగతుండన్‌= శరణని వేడుకొంటున్నాను; 
భక్తుండన్‌= నీ పరమ భక్తుడను; పరమపదవిన్‌+కోరెదన్‌= మోక్షపదవిని కోరుతున్నాను; శుభంబుగన్‌= శుభం కలిగేటట్టుగా; 
నన్నున్‌+పరికించి= నన్ను పరిశీలించి; ఏది మేలు+ఆ+ఇరవు= ఏది మంచిదో ఆ చోటు (విధానం); దొరకొనంగన్‌= ఒప్పునట్లుగ; 
తల(పవే= భావించవా!. 


తాత్సర్యం: ఓ కమలాక్షా! నీకు పరమభక్తుడనయి, శరణాగతుడనయి ఉన్నాను. మోక్షపదవిని కోరుకొంటున్నాను. 
మంగళప్రదమై ఏది ఉత్తమమైన స్థానమౌతుందో దానిని తగిన రీతిగా నాకు అనుగ్రహించుము. 


తే. తపమునకు విద్యకును జనుస్టానమైన । జనన రహితుని యజ్ఞాత్ము శౌరి వాజ్మ 
యాధ్వరార్ణితు( జేసితి; నా జనార్ద । నుండు మద్ధజనమున౦ బ్రీతుండు గాత!" 55 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 191 


ప్రతిపదార్థం: తపమునకున్‌= తపస్సునకు; విద్యకును= సర్వ విద్యలకును; జనుః+స్థానము+అయిన= పుట్టుకకు నిలయమైన; 
జనన రహితునిన్‌= పుట్టుకలేని వాడిని; యజ్ఞ+ఆత్మున్‌= యజ్ఞస్వరూపుడిని; శౌరిన్‌= శూరవంశజుడైన శ్రీమహావిష్ణువును; 
వాజ్మయ+అధ్వర+అర్బితున్‌+చేసితిన్‌= మాటలనే యాగంచేత పూజితుడిగా; చేసితిన్‌= చేశాను; ఆ జనార్దనుండు= ఆ 
శ్రీమహావిష్ణువు; మత్‌+భజనమునన్‌= నా భక్తివలన; ప్రీతుండు గాత!= సంప్రీతుడగుగాక! 


తాత్సర్యం: శ్రీమహావిష్ణువు సమస్త తపస్సులకు, సర్వ విద్యలకు పుట్టుక స్థానమైనవాడు. పుట్టుక లేనివాడు. 
యజ్ఞస్వరూపుడు. అటువంటి మహావిష్ణువును నా వాక్కులనే - అంటే స్తవరాజం అనే - యాగంచేత పూజించాను. 
ఆ మహావిష్ణువు నా పూజకు సంప్రీతుడై నాకు మోక్షమొసగుగాక! 
క అనియిట్లతుల స్తోత్రం । బున హరిం బూజించి గంగపుత్రుడు మదిలో 

న నమః కృష్ణాయ యనుచు । వినతశిరస్యు( డయి మొక్కె విశ్రుతభక్తిన్‌. 56 


ప్రతిపదార్థం: అని; గంగ పుత్రుండు= గంగాసుతుడైన భీష్ముడు; ఇట్టు+అతుల స్తోత్రంబునన్‌= సాటిలేని స్తవరాజంచేత; 
హరిన్‌+పూజించి= శ్రీమహావిష్ణువును పూజించి; మదిలోనన్‌= మనసునందే; కృష్ణాయ నమః= కృష్ణుడికి నమస్కారం; 
అనుచున్‌= అంటూ; వినత శిరస్కు(డు+అయి= తలవంచినవాడయి; విశ్రుత భక్తిన్‌= (ప్రసిద్దమైన భక్తితో; (మొక్కెన్‌= 
నమస్కరించాడు. 


తాత్సర్యం: అని భీష్ముడు సాటిలేని మేటి స్తోత్రంతో శ్రీమహావిష్ణువును పూజించి మనస్సులోనే “కృష్ణుడికి నా 
నమస్కారి మంటూ శిరస్సు వంచి, (ప్రసిద్దమైన భక్తితో ప్రార్థించాడు. 
వ. అని పలికె నని చెప్పి వైశంపాయనుం డిట్లనియె. 57 
తాత్పర్యం: అని భీష్ముడు తెలిపాడని వైశంపాయనుడు ఇట్లా పేర్కొన్నాడు. 
క స్తవరాజం బన(గ ముని । స్తవనీయం బైన యీ వృషాకపి భవ్య 

స్తవనామృతార్థవము సం । స్తవనంబున నిచ్చు సుగతి జగతీనాథా! 58 


ప్రతిపదార్థం: జగతీనాథా!= జగత్తునకు నాథుడైన ఓ జనమేజయ మహారాజా!; స్తవరాజంబు+అనయగన్‌= స్తోత్రాలలో (్రేష్టమైనదనబడే; 
ముని స్తవనీయంబు+ఐన= మహర్షులచేత స్తుతించదగినదైన; వృషాకపి= శ్రీమహావిష్ణువుయొక్క; భవ్య= (శ్రేష్టమైన; స్తవన= 
స్తోత్రమనే; అమృత+అర్లవము= అమృత సాగరం; సంస్తవనంబునన్‌= మిక్కిలి స్తుతించుటవలన; సుగతిన్‌= మోక్షాన్ని; ఇచ్చున్‌= 
ఇస్తుంది. 

తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! ఈ స్తవరాజం మహర్షులచేత స్తుతించదగింది. ఆ శ్రీమహావిష్ణువు (శ్రేష్టమైన 
స్తోత్రమనే అమృతసాగరాన్ని సంస్తుతించటం వలన అందరికీ మోక్షం (ప్రాప్తిస్తుంది. 

విశేషం: శరతల్పగతుడైన భీష్ముడు మోక్షార్థమై ఉత్తరాయణం కొరకు వేచిఉండి శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని 
స్తవరాజమనే ఈ స్తోతరాజంతో స్తుతించాడు. 


క విను జనమేజయ భూవర! | యనుత్తమంబయిన యిమ్మహా స్తవము పఠిం 
చిన వినినను వ్రాసిన శ్రీ । యును నాయువు(C బెంపుం బేరు నొసంగు జనులకున్‌. 59 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూవర!= ఓ జనమేజయ మహారాజా!; వినుము; అనుత్తమంబు+అయిన= అతిశ్రేష్టమైన; ఈ+మహాస్తవము= 
ఈ స్తవరాజమును; పఠించినన్‌= చదివినా; వినినన్‌= విన్నా; వ్రాసినన్‌= వ్రాసినా; శ్రీయును= సంపదను; ఆయువున్‌= ఆయుస్సును; 
పెంపున్‌= అభివృద్దిని; పేరును= ప్రఖ్యాతిని; జనులకున్‌+ఒసంగున్‌= ప్రజలకు (ప్రసాదిస్తుంది. 

తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! భీష్మకృత మైన అత్యుత్తమమైన ఈ స్తవరాజాన్ని పఠించినా, విన్నా, 
వ్రాసినా వారికి సంపదను, ఆయుస్సును, పేరు ప్రఖ్యాతులను (ప్రసాదిస్తుంది. 

వ. అని చెప్పి వైశంపాయనుండు వెండియు నిట్లనియె. 60 
తాత్సర్యం: అని పలికి, వైశంపాయనుడు మరల ఈ విధంగా అన్నాడు. 


తే. అట్లు హరి. బ్రస్తుతించి శాంతాత్మవృత్తి । నూరకున్న శాంతనవుని భూరితేజు 

న మ్ముకుందునిం గీర్తించి రచట నున్న। పరమ మునులు గద్గదికతో. గురువరేణ్య! 61 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశ గ్రేష్టుడైన ఓ జనమేజయ మహారాజా!; అట్టు= పైన పేర్కొన్న రీతిగా; హరిన్‌= శ్రీమహావిష్ణువును; 
ప్రస్తుతించి= స్తోత్రం చేసి; శాంత+ఆత్మ+వృత్తిన్‌= ప్రశాంతమైన మానసిక స్థితిలో; ఊరక+ఉన్నన్‌= మాట్టాడకుండగా; శాంతనవునిన్‌= 
శంతన మహారాజు పుత్రుడైన భీష్ముడిని; భూరితేజున్‌= అత్యంత తేజశ్ళాలిని; ఆ+ముకుందునిన్‌= ఆ శ్రీ మహావిష్ణువును; అచటన్‌+ఉన్న= 
అక్కడున్న; పరమ మునులు= ముని శ్రేష్టులు; గద్గదికతోన్‌= డగ్గుత్తికతో; కీర్తించిరి= ప్రస్తుతించారు. 
తాత్సర్యం: శ్రీమహావిష్ణువును స్తవరాజంతో స్తుతించి ప్రశాంతాత్ముడై మాటాడక ఊరకున్న శాంతనవుడిని, తేజశ్ళాలి 
అయిన శ్రీమహావిష్ణువును, మహామునులు డగ్గుత్తికతో ప్రశంసించారు. 


వ. అంత నిక్కడ. 62 
తాత్పర్యం: అంతట ఇక్కడ. (ధర్మరాజాదులతో కూడిన శ్రీకృష్ణు డున్న ప్రదేశంలో) 


ఉ. ఆ దివిజాపగాతనయు నంచిత భక్తికి. బ్రీతి( బొంది దా 
మోదరు€ డప్పు డన్నరవరోత్తముచి త్రమునందు సర్వలో 
కాద్భత దివ్యబోధ మహిమాతిశయం బుదయింప( జేయుచుం 
దా దయతోడ సెజ్జ డిగి ధర్మజుమోమున( జూడ్కి పర్వంగన్‌. 63 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; దామ+ఉదరు(డు= శ్రీకృష్ణుడు; ఆ దివిజ+ఆపగా= ఆ దేవతా సంబంధమైన 
గంగానదియొక్క; తనయు= పుత్రుడి (భీష్ముడి); అంచిత భక్తికిన్‌= అకుంఠిత భక్తికి; ప్రీతిన్‌*పొంది= సంతోషించి; ఆ 
నరవర+ఉత్తము= ఆ రాజగ్రేష్టుడైన భీష్ముడియొక్క; చిత్తమునందున్‌= మనస్సునందు; సర్వలోక= సమస్త జగత్తులచేత ఆదృత= 
ఆదరింపబడిన; దివ్యబోధ= శ్రేష్టమైన జ్ఞానబోధ యొక్క; మహిమ+అతిశయంబు= అతిశయించిన మాహాత్మ్యం; 
ఉదయింపన్‌+చేయుచున్‌= కలిగింపచేస్తూ; తాన్‌+దయతోడన్‌= శ్రీకృష్ణుడు కరుణతో; సెజ్జ్ఞ డిగి= పాన్సునుండి దిగి; 
ధర్మజుమోమునన్‌= ధర్మరాజుయొక్క ముఖము నందు; చూడ్కి పర్వంగన్‌= చూపులు వ్యాపించగా. 


తాత్సర్యం: భీష్ముడు శ్రీకృష్ణుడిని ప్రగాఢభక్తితో స్తుతించగా శ్రీకృష్ణుడు పరమానందభరితుడై ఆ భీష్ముడి 
మనస్సునందు సమస్త లోకాలకు చేసిన ప్రబోధాతిశయాన్ని ప్రసాదిస్తూ దయాంతఃకరణుడై పాన్సునుండి దిగి 
ధర్మరాజు ముఖ మవలోకించగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 193 


విశేషం: శ్రీమహావిష్ణువునందు సమస్తలోకాలు ఉన్నాయి. కనుక భీష్మ స్తవరాజం వలన సంప్రీతుడైన శ్రీకృష్ణుడు సమస్తలోకాలకు 

ఆదర పూర్వకంగా చేసిన దివ్యప్రబోధంయొక్క అతిశయాన్ని చూడగలిగాడు. ఆ వెనువెంటనే ధర్మజుడి ముఖాన్ని అవలోకించాడు. 

వ. _ 'భీష్ముపాలికిం బోదము ర' మ్మని పలికి కృతపరికరబద్దుండై వెడలి రథం బెక్కి,సాత్యకిం దన పిటింది వలనం 
బెట్టికొనియె; ధర్మనందన ధనంజయు లొక్క తేరును మారుతి నకుల సహదేవు లొక్కయరదంబును గృప 
యుయుత్సు సంజయు లొక్కస్యందనంబును నెక్కితదీయంబులగు నేమీ నినాదంబులు దిక్కులం బిక్కటిల్ల 
నుచిత పరివార పరివృతులై నడచి; ర ట్లరిగి యస్టికేశ బహులంబును బహు ద్విప కుంభ ఖండ నర కపాల 
పాళి నిబిడంబును నై ప్రేతపత్యనుభూతోజ్జితం బైన యాపాన భూభాగంబు ననుకరించు, కురుక్షేత్రంబు 
దథియు సమయంబున నయ్యంబుజాక్షుండు పాండవాగ్రజుతోడ. 64 


ప్రతిపదార్థం: (శ్రీకృష్ణుడు); భీష్ముపాలికిన్‌+పోదము రమ్ము+అని పలికి= భీష్ముడివద్దకు పోదాం రమ్మని చెప్పి; కృత= చేయబడిన; 
పరికర= సాధనాలచేత; బద్దుండు+అయి= ప్రయాణ సన్నద్దుడయి, వెడలి; రథంబు+ఎక్కి= తేరును ఎక్కి; సాత్యకిన్‌= తమ్ముడైన 
సాత్యకిని; తన పిజింది వలనన్‌= తన వెనుక; పెట్టుకొనియెన్‌= కూర్చుండబెట్టుకొన్నాడు; ధర్మనందన ధనంజయులు= ధర్మరాజు, 
అర్జునుడు; ఒక్కతేరును= ఒక్క రథాన్ని; మారుతి నకుల సహదేవులు= భీముడు, నకుల, సహదేవులు; ఒక్క రథంబును= 
వేరొక రథాన్ని; కృప యుయుత్సు సంజయులు= కృపుడు, యుయుత్సుడు, సంజయుడు ముగ్గురు; ఒక్క స్యందనంబును= 
మరొక రథాన్ని, ఎక్కి; తదీయంబులు+అగు= ఆ రథాలయొక్క; నేమీ నినాదంబులు= రథ చక్రాల శబ్దాలు; దిక్కులన్‌+పిక్కటిల్లన్‌= 
దిశలన్నిట అతిశయించగా; ఉచిత పరివార పరివృతులు+అయి= తగిన పరివారంచేత చుట్టబడిన వారై; నడచిరి= వెళ్ళారు; 
అట్టు: అరిగి= అట్లా వెళ్ళి; అస్థికేశ బహులంబును= ఎముకలు, వెంట్రుకలయొక్క సమూహం కలది; బహు= అనేకములైన; ద్విప= 
ఏనుగుల యొక్క; కుంభ= కుంభస్థలాలయొక్క; ఖండ= ముక్కలతోను; నర= మనుష్యులయొక్క; కపాల పాళి= పు[రైల సమూహం 
చేత; నిబిడంబును+అయి= దట్టంగా వ్యాపించినది అయి; పేతపతి= (ప్రేతాలకు అధిపతి అయిన యమధర్మరాజు చేత; అనుభూత= 
అనుభవించి; ఉ జి తము+అయిన= వదలివేయ బడిన; ఆపాన భూభాగంబున్‌+అనుకరించు= పానభూమి- అంటే మద్యపానశాలవలె 
కనిపిస్తున్న; కురుక్షేతంబు+తజియు= కురుక్షేత్రాన్ని సమీపించే; సమయంబునన్‌= ఆ సమయంలో; అంబుజ+అక్షుండు= 
తామరలవంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుడు; పాండవ+అగ్రజుతోడన్‌= ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు 'భీష్ముడివద్దకు పోదము రిమ్మని ధర్మరాజుతో చెప్పి ప్రయాణ సన్నద్దుడై, రథం 
అధిరోహించి సాత్యకిని తన రథంలో వెనుకనే కూర్చుండబెట్టుకొన్నాడు. ధర్మరాజు, అర్జునుడు ఇద్దరు ఒక 
రథంలోనూ, భీమ నకుల సహదేవులు మరొక రథంలోనూ, కృపుడు, యుయుత్సుడు, సంజయుడు మరొక 
రథంలోనూ, ఎక్కి కూర్చున్నారు. రథాలు వెళ్ళుతూ ఉండగా ఆ వేగానికి రథచ(క్రాల శబ్దాలు దశదిశల వ్యాపించాయి. 
తమతోపాటు తగిన పరివారం బయలుదేరి వెళ్ళింది. వెళ్ళుతూ మహాభారత యుద్దం జరిగిన కురుక్షేత్రాన్ని 
దర్శించారు. ఆ కురుక్షేత్రం ఎముకలు, వెంట్రుకల సమూహంతోనూ, అనేకమైన ఏనుగుల కుంభస్థలాల 
ముక్కలతోను, మానవుల కపాలాల సమూహంతోను దట్టమై, యముడు అనుభవించి (త్రావి వదలినట్టి 
పానశాలా(ప్రదేశాన్ని అనుకరిస్తూ కనిపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 
తే. “దూరమున నైదు మడువులు దోంచుచున్న । యవి నరేశ్వర! మును వీనియందు. గాదె 

పరశురాముండు సేసె. దర్పణము నృపుల । రక్తమున భూరితర పితృభక్తి వెలయ. 65 


ప్రతిపదార్థం: నర+ఈశ్వర!= ఓ ధర్మరాజా! దూరమునన్‌= దూరంగా; అయిదు మడువులు= ఐదు నీటి కుంటలు; 
తోంచయచున్నఅవి= కనిపిస్తున్నాయి; మును= పూర్వం; పరశురాముండు= జమదగ్ని పుత్రుడైన పరశురాముడు; భూరి తరపితృభక్తి= 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రగాఢమైన పితృభక్తి; వెలయన్‌= ఒప్పునట్టు; నృపుల రక్తమునన్‌= రాజుల రక్తంతో; తర్పణము= పితరులకర్సించే తర్పణం; 
వీనియందున్‌= ఈ అయిదు మడుగులలో; చేసెన్‌+కాదె!= చేశాడు కదా! 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఈ కురుక్షేత్రంలో దూరంగా అయిదు మడుగులు కనిపిస్తున్నాయి. పూర్వం 
పరశురాముడు రాజులపై ఇరవై ఒక్కసార్టు దండెత్తి వెళ్ళి, వాళ్ళను సంహరించి వారి రక్తంతో అత్యంత పితృభక్తిని 
ప్రకటించి ఈ ఐదుమడుగులలోనే తర్పణం చేసి సంతృప్త డయ్యాడు కదా! 


విశేషం: (త్రేతా ద్వాపర సంధి యుగంలో ఇరవై ఒక్కమార్గు శత్రుసంహారం చేసి, ఈ (ప్రదేశంలో ఐదు మడుగులు చేసి, శత్రువుల 
రక్తంతో ఈ ఐదు మడుగులలో పితృతర్పణం చేశాడు పరశురాముడు. పితృప్రార్థనంతో పరశురాముడి కోపం ఉపశాంతించటం 
జరిగింది. అందువలననే ఈ (ప్రాంతం శమంతక పంచకమని ప్రసిద్ది పొందింది. కురుక్షేత్రంలోని భాగ మది. 
మ. క్షితి నెందుం జరియించి భూపతుల నిశ్శేషంబుగా నేకవిం 

శతి వారంబులు ద్రుంచి యాతండు దుదిన్‌ శాంతత్వముం బొందె సు 

వ్రతు(డై' నావుడు నమ్మహీశు. 'డత( డీ క్రౌర్యంబు సేయంగ నే 

ల తొడంగెన్‌? నృపు లెట్లు గల్లి రిల యెల్లం గైకొనం గ్రమ్మటన్‌? 66 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ పరశురాముడు; సువ్రతుండు+ఐ= క్షత్రియ సంహారమే వ్రతంగా కలవాడయి; క్షితిన్‌+ఎందున్‌+చరియించి= 
భూమి అంతట తిరిగి; ఏక వింశతి వారంబులు= ఇరవై ఒక్కమారులు; భూపతులన్‌= రాజులను; నిశ్ళేషంబుగాన్‌= మిగులకుండ; 
త్రుంచి= చంపి; తుదిన్‌= చివర; శాంతత్వమున్‌+పొందెన్‌= శాంతిని పొందాడు; నావుడున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా; 
ఆ+మహీశు(డు= ఆ భూమిపతి అయిన ధర్మరాజు; అతడు+-ఈ 'క్రార్యంబు+చేయంగన్‌= ఆ పరశురాముడు ఈ [క్రూర కార్యం 
చేయటానికి; ఏల తొడంగెన్‌?= ఎందుకు ప్రయత్నించాడు?; ఇల+ఎల్లన్‌+కైకొనన్‌= ఈ భూమినంతటిని (గ్రహించటానికి; 
క్రమ్మణన్‌= మరల; ఎట్టు నృపులు కల్లిరి?= ఏ విధంగా రాజులు జన్మించారు? అని (ప్రశ్నించాడు. 


తాత్సర్యం: పరశురాముడు భూమి నంతటను తిరిగి ఇరవై ఒక్కమారులు రాజులందరిని శృత్రుశేషం లేకుండా 
సంహరించి చిట్టచివరకు శాంతాత్ముడయ్యాడు” అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు విని “ఈ (క్రూరకార్యాన్ని 
పరశురాముడు ఎందుకు చేయవలసి వచ్చింది? క్షత్రియులందరిని సంహరించగా ఎట్లా పునరుజ్జీవితు లయ్యారు? 
ఈ భూమినంతటిని మళ్ళీ ఎట్లా ఆక్రమించారు?” 


విశేషం: మూలమందలి ఆరు శ్లోకాలను సంక్షిప్తీకరించి తిక్కన ఈ పద్యంలో పరశురాముడు క్షత్రియ సంహారంచేసిన విషయాన్ని 
వివరించాడు. 


వ. అనుటయు నచ్యతుండు 'నప్పరశురామ జన్మప్రపంచంబును, దదీయ క్రోధ కారణంబును, నృపలోక 
మారణంబును, భూపాల వంశ పునస్సంభవ ప్రకారంబును మునులవలన వినిన చొప్పునం జెప్పెద' నని 
యజ్ఞనపతి కి ట్లనియె. 67 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ఆ+పరశురామ+జన్మ ప్రపంచంబును= ఆ పరశురాముడి 
యొక్క జనన వివరణను; తదీయ (క్రోధ కారణంబును= ఆయన కోప హేతువును; నృపలోక మారణంబును= రాజ సమూహము 
యొక్క సంహారాన్ని; భూపాల వంశ= రాజులయొక్క వంశాల యొక్క; పునః+సంభవ (ప్రకారంబును= మరల జన్మించిన విధాన్నీ; 
మునుల వలనన్‌= మహర్షుల వలన; వినిన చొప్పునన్‌+చెప్పెదన్‌= వినిన రీతిగా వివరిస్తాను; అని+ఆ+జనపతికిన్‌= అని ఆ 
ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ (క్రింది విధంగా చెప్పాడు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 195 


తాత్పర్యం: ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు పరశురాముడి జననరీతిని, ఆయనకు కలిగిన 
కోపహేతువును, రాజ సమూహ సంహారాన్ని, మళ్ళీ రాజులు జనించిన రీతిని మహర్షులవలన విన్న విధానాన్ని 
చెపుతున్నా'నని ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 

శ్రీకృష్ణుడు ధర్మరాజునకు( బరశురాముని చరిత్రంబు చెప్పుట (సం. 12-49-1) 


రూ 


కలండు జహ్నుం డనంగా దొల్లి యొక మహీ | పతి యుజహ్నుండు దత్సుతు(డు; వాని 
కుదయించె వల్లభుం డుర్వీశ! యాతని । కొడుకు తపోనిష్టం గుశికు6 డింద్రు 

మెచ్చించి జగముల మేటినాం దగుపు తు! వే(డిన దాన నవ్విభున కుద్ధ 

వమ్మయి కౌశికు( డిమ్మహి గాధి నా | మమ్మున( బరగె నమ్మనుజవిభు(డు 


తే. సత్యవతి యను తన కన్య సంప్రమోద । మున బుచీకున కిచ్చె; నమ్ముని సుకర్మ 
నిరతి సంతాన వాంఛమై( జరు యుగంబు(। దనకు మామకునై కల్పితముగC జేసి. 68 


ప్రతిపదార్థం: ఉర్వీశ!= ఓ ధర్మరాజా! తొల్లి= పూర్వం; జహ్నుండు+అన(గాన్‌= జహ్నుడనే పేరుతో; ఒక మహీపతి= ఒకరాజు; 
కల(డు= ఉండేవాడు; తత్సుతు(డు ఉజహ్నండు= ఆతడి కుమారుడు ఉజహ్నడు; వానికి; వల్లభుండు ఉదయించెన్‌= అతడికి 
వల్లభుడనేవాడు జన్మించాడు; ఆతని కొడుకు= ఆ వల్లభుడి కుమారుడు; కుశికుండు= కుళికుడనే పేరు కలవాడు; తపః+నిస్టన్‌= 
తపోనిష్టచేత; ఇంద్రున్‌+మెచ్చించి= దేవేంద్రుడిని మెప్పించి; జగములన్‌ మేటి నాన్‌ తగు= లోకంలో అన్నిట సాటిలేని మేటి అనదగిన; 
పు(త్రున్‌+వేడినన్‌= కుమారుడిని వేడుకొనగా; దానన్‌+ఆ+విభునకున్‌= ఆ ఇంద్రుడి వరంవలన కుళికుడనే రాజునకు; 
కౌశికుండు+ఉద్భవంబు+అయి= కౌశికుడు జన్మించి; ఈ+మహిన్‌= ఈ భూలోకంలో; గాధి నామంబునన్‌+పరగాన్‌= గాధి అనే 
పేరుతో ప్రసిద్దు డయ్యాడు; ఆ+మనుజ విభు(డు= ఆ రాజైన గాధి; సత్యవతి+అను= సత్యవతి అనే; తన కన్యన్‌= తన కూతురును; 
సం(ప్రమోదమునన్‌= అత్యంత ఆనందంతో; బుచీకునకున్‌+ఇచ్చెన్‌= బుచీకుడనే మునికి ఇచ్చి పెండి చేశాడు; ఆ+ముని= ఆ 
బుచీక మహర్షి సుకర్మ నిరతిన్‌= ఉత్తమ కర్మాచరణాసక్తితో; సంతాన వాంఛమైన్‌= సంతానం మీది కోరికతో; చరు యుగంబున్‌= 
హవిస్సుల జంటను; తనకున్‌ మామకున్‌= తనకు మామకును; కల్పితంబుగన్‌+చేసి= కల్పించి. 


తాత్పర్యం: పూర్వం జహ్న డనే రాజు ఉండేవాడు. అతడి కుమారుడు ఉజహ్నుడు. అతడి పుత్రుడు వల్లభుడు. 
అతడి కుమారుడు కుశికుడు. ఈ కుళికుడు ఘోరతపం చేసి ఇంద్రుడిని మెప్పించి లోకా లన్నిట సాటిలేని మేటి 
అయిన పుత్రుడిని ఇమ్మని వేడుకొనగా, ఇం(ద్రవరం వలన కౌశికుడు ఉద్భవించాడు. అతడే గాధి అనే పేరుతో 
ప్రసిద్దుడయ్యాడు. ఈ గాధి తన పుత్రిక అయిన సత్యవతిని సంతోషంగా బుచీకు డనే ముని కిచ్చి పెండ్లి చేశాడు. 
ఆ బుచీకమహర్షి ఉత్తమ తపఃకర్మ లాచరించి సంతానాన్ని వాంఛించాడు. అందుకు తనకే కాక మామకు కూడా 
సంతానాన్ని ఆశించి హవిస్సుల జంటను కల్పించాడు. 
విశేషం: 'ఉజహ్నుండు' పాఠాంతరంలో వావిళ్ళ ప్రతిలో అజహ్నుడు అని ఉండగా, మరొక (ప్రతిలో ఉజహ్నుడు అని ఉన్నది. 
మూలంలో మాత్రం 'ఉజహ్నడు” అని ఉన్నది. కాబట్టి ఆ పాఠమే (గ్రహించబడింది. వావిళ్ళ ప్రతిలో పల్లవుడని ఉండగా తక్కిన 
ప్రతులలో వల్లభుడని ఉన్నది. మూలంలో వల్లభుడని ఉన్నది. 
వ. ఆ భృగునందను డచ్చరువులు నిజభార్య ముందట నిడి “క్షత్రియాజేయుండును క్షత్రియ సూదనుండును నగు 
క్షత్రియోత్తముం డిచ్చరువున జన్మించు; దీని మీ తల్లికి నిమ్ము, తపోధృతి శమంబుల నుత్కృష్టుండగు ద్విజ 
శ్రేష్టుండు దీని వలనం బుట్టు; నిది నీ వుపయోగింపు' మని వాని నేర్పరించి 'భవజ్జననీ జనకు లిప్పుడు వచ్చెద” 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


రని చెప్పి నదీ స్నానార్ధియయి యరిగెం; దదనంతరంబ తదాశ్రమంబునకుం దీర్ణయాత్రాపరుండయి 
గాధి గృహిణీ సహితంబుగా( జనుదెంచిన, సత్యవతియు నిజ భర్త గావించిన చరుద్వయంబు మాతకుం 
జూపి తత్ర్రభావ భేదం బువన్యసించినం బ్రీత యై యద్దేవి పరమపావనస్నానం బాచరించి 
చరువుపయోగించు నప్పుడజ్ఞానంబునం దన చరువు కూంతున కిచ్చి కూతుచరువు దానుపయోగించె; 


నయ్యువతియుం దలంపులేమి నా లేమ యిచ్చిన భంగిన కుడిచె; నంత భార్గవుండు వచ్చి పత్నిం జూచి 
దివ్య బోధనంబు నెటింగి 'క్షత్రియాంతకరం బగు గర్జంబు ధరియించినదాని వనవుడు నత్తరుణియు( 
దత్వాదంబులకుం బ్రణతయై “మీ రిట్లానతీ( దగునె?' యని వడవడ వడంకుచు. గేలు మొగిచి నిలిచిన, 
నత్తపోధనుం డత్తెఅవతో 'నత్తెటింగు నా తలంపున వచ్చినది గాదు; భవన్మాతృ బుద్ధిహానిం జేసి చరు 
వ్యత్యాసంబున నయ్యె; నీకు(గ్రూరకర్ముండును మహాబలుండును నగు పుత్రుం డుద్ధవించు; నా యమకు 
బ్రహ్మభూతుండు దపోధనుండును నగువా డుదయించు; నేను దపంబున విశ్వబ్రహ్మంబు నచ్చరువున 
నావహించినవాండినని పలుకుటయు. 69. 


ప్రతిపదార్థం: ఆ భృగు నందనుండు= ఆ భృగు వంశీకుడైన బుచీకుడనే మహర్షి ఆ+చరువులు= ఆ రెండు హవిస్సులను; 
నిజభార్యముందటన్‌+ఇడి= తన భార్య ముందట ఉంచి; క్షత్రియ+అజేయుండును= రాజులచేత జయింపబడని వాడును; క్షత్రియ 
సూదనుండును= రాజులను వధించేవాడును; అగు= అయిన; క్షత్రియ+ఉత్తముండు= రాజగ్రేష్టుడు; ఈ+చరువునన్‌= ఈ 
హవిస్సునందు; జన్మించున్‌= జన్మిస్తాడు; దీనిన్‌= ఈ మొదటి హవిస్సును; నీ తల్లికిన్‌+ఇమ్ము= మీ అమ్మకు ఇమ్ము; తపః+ధృతి 
శమంబులన్‌= గొప్ప తపస్సు శాంతులచేత; ఉత్కృష్టుండు+అగు= గొప్పవాడైన; ద్విజ[శ్రేషుండు= బ్రాహ్మణోత్తముడు; దీనివలనన్‌= 
ఈ మరొక హవిస్సు వలన పుట్టుతాడు; ఇది నీవు+ఉపయోగింపుము= దీనిని నీవు భుజింపవలసిందని; వానిని= ఆ హవిస్సులను; 
ఏర్పరించి= విభజించి; భవత్‌+జననీ జనకులు= మీ తల్లిదండ్రులు; ఇప్పుడు వచ్చెదరు= కొద్దిసేపటిలో వస్తారని తెలిపి; నదీ 
స్నాన+అర్థి+అయి= నదిలో స్నానం చెయ్యటం కొరకు(బుచీకుడు); అరిగెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; 
తద్‌+ఆ(శ్రమంబునకున్‌= ఆ ఆశ్రమానికి; తీర్ధయా(త్రాపరుండు+ఐ= తీర్ణయాత్రలలో ఆసక్తి కలవాడై; గాధి= బుచీకుడి మామ 
అయిన గాధి; గృహిణీ సహితంబుగాన్‌= భార్యతోపాటు; చనుదెంచినన్‌= రాగా; సత్యవతియున్‌= ఆ దంపతుల పుత్రి అయిన 
సత్యవతి; నిజభర్త= తన భర్త అయిన బుచీకుడు; కావించిన= చేసిన; చరుద్వయంబు= హవిస్సుల జంటను; మాతకున్‌+చూపి= 
తల్లికి చూపెట్టి; తత్ర్రభావ భేదంబున్‌+ఉపన్యసించినన్‌= ఆ హవిస్సుల జంట యొక్క మహిమల భేదాన్ని వివరించగా; ఆ+దేవి= 
ఆ సత్యవతి తల్లి; ప్రీత+ఐ= సంతుష్ట అయి; పరమపావన స్నానంబు+ఆచరించి= మిక్కిలి పవిత్రమైన స్నానం చేసి; 
చరువు+ఉపయోగించునప్పుడు= ఆ హవిర్భాగాన్ని ఉపయోగిస్తున్నప్పుడు; న+జ్ఞానంబునన్‌= తెలివి తక్కువ వలన; తన చరువు 
కూ(తునకున్‌+ఇచ్చి= తాను భుజించవలసిన హవిర్భాగాన్ని పుత్రికకు ఇచ్చి; కూతు చరువు= కూతురు (గ్రహించవలసిన 
హవిర్భాగాన్ని; తాన్‌+ఉపయోగించెన్‌= తాను (గ్రహించింది; ఆ+యువతియున్‌= ఆ సత్యవతియు; తలంపు లేమిన్‌= 
గుర్తులేకపోవటంచేత; ఆ లేమ యిచ్చిన భంగిన= ఆ తల్లి ఇచ్చిన విధంగానే; కుడిచెన్‌= స్వీకరించింది; అంతన్‌= అంతలోపల; 
భార్గవుండు వచ్చి= భృగు వంశీకుడైన బుచీకుడు వచ్చి; పత్నిన్‌ చూచి= భార్య అయిన సత్యవతిని చూచి; దివ్యబోధనంబునన్‌+ఎటింగి= 
దివ్య జ్ఞానంతో తెలిసికొని; క్షత్రియ+అంతకరంబు+అగు= రాజ వినాశకమైన; గర్భంబున్‌+ధరించినదానవు= గర్భం ధరించావు; 
అనవుడన్‌= అని చెప్పగా; ఆ+తరుణియున్‌= ఆ సత్యవతి; తద్‌+పాదంబులకున్‌= ఆతడి కాళ్ళకు; ప్రణతఅయి= నమస్కరించినదై; 
మీరు+ఇట్టు+ఆనతి+-ఈన్‌+తగునె?= మీరు ఈ విధంగా అనటం సమంజసం కాదు; అని వడవడ వడంకుచున్‌= గజగజ వణకుతూ; 
కేలు మొగిచి= చేతులు జోడించి; నిలిచినన్‌= నిలువగా; ఆ+తపోధనుండు= తపస్సే ధనంగా కల ఆ బుచీకుడు; ఆ+తెజవతోన్‌= 
ఆ సత్యవతితో; ఆ+తెజంగు= ఆ విధం; నా తలంపున వచ్చినది కాదు= నా ఎరుకతో వచ్చినది కాదు (కావాలని చేసినది కాదు); 
భవత్‌+మాతృ+ బుద్దిహానిన్‌+చేసి= నీ తల్లి బుద్దిలమితనంవలన; చరు వ్యత్యాసంబునన్‌+అయ్యెన్‌= హవిస్సులు మారటం వలన జరిగింది; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 197 


నీకున్‌= నీకు; క్రూర కర్ముండును= ఘోరకృత్యాలు చేసేవాడును; మహాబలుండును= మిక్కిలి పరాక్రమవంతుడును; అగు= అయిన; 
పుత్రుండు= కుమారుడు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; ఆయమకున్‌= నీ తల్లికి; బ్రహ్మభూతుండు= బ్రహ్మజ్ఞాని; తపోధనుండు= తపస్సే 
ధనంగా కలవాండు; అగువాడు= అయినవాడు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; ఏను= నేను; తపంబునన్‌= తపస్సుచేత; విశ్చ బ్రహ్మంబున్‌= 
పరబ్రహ్మమును; ఆ+చరువునన్‌= ఆ హవిస్సునందు; ఆవహించినవాండను= (ప్రవేశపెట్టాను; అని పలుకుటయున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: ఆ బుచీకుడు రెండు హవిర్భాగాలను, భార్య సత్యవతికి చూపించి 'రాజులచేత జయించబడనివాడు, 
క్షత్రియ సంహారకుడు అయిన ఉత్తమ క్షత్రియుడు మొదటి హవిర్భాగంవలన జన్మిస్తాడు. ఇది మీ తల్లికి ఇమ్ము. 
తపస్సంపన్నుడైన (బ్రాహ్మణోత్తముడు రెండవ హవిస్సువలన జన్మిస్తాడు. దీనిని నీవు స్వీకరించుము' అని చెప్పి 
'త్వరలోనే నీ తల్లిదండ్రులు ఇక్కడకు వస్తా" రని చెప్పి నదీస్నానానికై వెళ్ళిపోయాడు. కొంతసేపటికి తీర్హయాత్రలు 
చేస్తూ గాధి భార్యాసమేతంగా ఆ ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి ఆ హవిర్భాగాలను చూపి భర్త చెప్పిన విషయాన్ని 
తెలుపగా తల్లి సంతోషించి, సత్యవతి స్వీకరింపవలసిన హవిస్సును తాను, తాను భుజింపవలసింది సత్యవతి 
వ్యత్యస్తంగా భుజించారు. ఆ వెనుక బుచీకుడు వచ్చి బ్రహ్మజ్ఞానంతో 'నీగర్భంలో క్రూరకర్ముడు ఉన్నా” డని 
చెప్పగా సత్యవతి “ఇట్లా అను(గ్రహిస్తారా?' అని గజగజ వణికిపోయింది. అప్పుడు బుచీకుడు తాను ఆ విధంగా 
భావించ లేదని మీ తల్లి బుద్దిలేమితనంవల్ల హవిర్భాగాల వ్యత్యస్తం జరిగిందని చెప్పాడు. “నీకు క్రూరకర్ముడు, 
మహాబలుడు అయిన పుత్రుడు ఉద్భవిస్తాడు. ఆవిడకు బ్రహ్మజ్ఞాని, తపస్సంపన్నుడైనవాడు పుట్టుతాడు. నేను 
ఘోరతపస్సుచేసి పరబ్రహ్మను ఆ హవిర్భాగంలో ఆవహింపచేశాను' అని చెప్పాడు. 
క. అమ్ముగ్ర యతని కిట్లను । 'నిమ్మూండు జగములు మీర లితరంబులుగా. 

గ్రమ్మనం జేయంగం జాలుదు; । రెమ్మెయి నైనం గృపసేయరే నా మీందన్‌. 70 


ప్రతిపదార్థం: ఆ+ముగ్చ= ఆ ముద్దరాలైన సత్యవతి; అతనికిన్‌+ఇట్టు+ అనున్‌= భర్త అయిన బుచీకుడితో ఇట్టాఅన్నది; మీరలు= 
9 ఠా 6 ఆ గ = హో 

మీరు; ఈ+మూండు జగములు= ఈ ముల్లోకాలను; ఇతరంబులుగాన్‌= వేరుగా; క్రమ్మనన్‌= వెనువెంటనే; చేయంగన్‌+చాలుదురు= 

చేయగల సమర్ధులు; ఏ+మెయిన్‌+అయినన్‌= ఏ విధంగా నైనా సరే; నా మీదన్‌= నాపై; కృప చేయరే!= దయ చూపించరా! 


తాత్పర్యం: వెనువెంటనే ముగ్ధ అయిన సత్యవతి భర్తతో ఇట్టా అన్నది - “ఈ ముల్లోకాలను మార్చగలిగిన సమర్గులు 
ఠా శాన్‌ se) ౧ థి 
మీరు. ఏ విధంగానైనా నా మీద దయతో అనుగ్రహించరా! 


వ. క్రూరుండగు కొడుకుం గనుట కోర్వ ననుటయు ననుగ్రహాతిశయంబున నమ్మహాముని 'యవ్విశేషంబు నా 
పుత్రునకు లేకుండెడు; బౌత్రునియం దావహిల్లెడు; నీ కెట్లు ప్రియం బట్లకాగలయది' యనియె; నట్ల యత్తన్వి 
తపో నిరతుండును, దాంతుండును, శాంతుండును నైన జమదగ్నిం గనియె; బ్రహ్మర్షి సద్భశుం డగు 
విశ్వామిత్రుని గాధిపత్ని గాంచె. 71 


ప్రతిపదార్థం: క్రూరుండు+అగు= భయంకరుడైన; కొడుకున్‌+కనుటకున్‌+ఓర్వన్‌+అనుటయున్‌= కుమారుడిని పొందటానికి 
సహించనని సత్యవతి చెప్పగా; అను(గ్రహ+అతిశయంబునన్‌= అధికమైన దయతో; ఆ+మహాముని= ఆ మహర్షి శ్రేష్టుడు; 
ఆ+విశేషంబు= (క్రూరుడై పుట్టే విశేషం; నా పుత్రునకున్‌ లేకుండెడున్‌= నా కుమారుడికి _లేకుండుగాక!; పౌ(త్రుని 
యందున్‌+ఆవహిల్లెడున్‌= మనుమని యందు కలుగుతుంది; నీకున్‌+ఎట్లు ప్రియంబు+అట్లకాన్‌+కల అది= నీకు ప్రియమైన 
దేదో అదే రీతిగా జరుగుతుంది; అనియెన్‌= అని బుచీకుడు అనుగ్రహించాడు; అట్టు+అ+తన్వి= అదే రీతిగా ఆ సత్యవతి; 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


తపః+నిరతుండును= తపస్సు నందతిశయమైన ఆసక్తి కలవాడు; దాంతుండును= కర్మేం(ద్రియ నిగ్రహం కలవాడు (తపః క్షేశాలకు 
ఓర్భుకొనేవాడు); శాంతుండునున్‌= కర్మేంద్రియ నిగ్రహం కలవాడు; ఐన= అయినట్టి; జమదగ్నిన్‌+కనియెన్‌= జమదగ్ని అనే 
కుమారుడిని పొందింది; (బ్రహ్మర్షి సదృశుండు+అగు= బ్రహ్మవేత్త అయిన మహర్షితో సమానుడైన; విశ్వామిత్రుని= విశ్యామిత్రుడనే 
పేరు కలిగినవాడిని; గాధి పత్ని+కాంచెన్‌= గాధి భార్య పొందింది. 
తాత్పర్యం: 'క్రూరాత్ముడైన కుమారుడిని పొందటానికి నేను అంగీకరించ నని సత్యవతి చెప్పింది. ఆ మహర్షి 
సత్తముడైన బుచీకుడు ఆ క్రూరాత్మత పుత్రుడియందు గాక, మనుమని యందుంటుందనీ, ఆమె కోరిన రీతిగా 
జరుగుతుందని అనుగ్రహించాడు. అట్లాగే సత్యవతి తపస్సంపన్నుడు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ నిగ్రహం కలవాడు 
అయిన జమదగ్నిని పుత్రుడిగా పొందింది. గాధి భార్య బ్రహ్మర్షి సమానుడైన విశ్వామి(త్రుడిని కన్నది. 
క జమదగ్నిసర్వ విద్యా। సమేతుండు నుదారగుణుండు. జాపాగమవే 

దిమతియు నగు రాముని గాం । చె మహీపతి హనన శీలు శిఖినిభమూర్తిన్‌. 72 


ప్రతిపదార్థం: జమదగ్ని= జమదగ్ని మహర్షి; సర్వవిద్యా సమేతుండు= సమస్త విద్యలను కలిగినవాడూ; ఉదార గుణుండు= 
జాదార్యవంతుడూ; చాప+ఆగమవేదిమతియున్‌= ధనుర్వేదమునందు బుద్దిమంతుడూ; మహీపతి హనన శీలున్‌= రాజులను 
సంహరించగల సమర్హుడూ; శిఖి నిభమూర్తిన్‌= అగ్ని శిఖతో సమానమైన స్వరూపం కలవాడూ; అగు= అయినట్టి; రామునిన్‌+కాంచెన్‌= 
పరశురాముడిని పుత్రుడిగా పొందాడు. 


తాత్సర్యం: జమదగ్ని సమస్తవిద్యలను నేర్చినవాడూ, ఉదారస్వభావుడూ, ధనుర్వేదాన్ని (గ్రహించిన బుద్దిమంతుడూ, 
రాజులను సంహరించగల సమర్టుడూ అగ్ని సమానుడూ అయిన పరశురాముడిని కుమారుడిగా పొందాడు. 


వ. అక్కాలంబునందు హైహయ వంశవరుండు. 73 
ప్రతిపదార్థం: ఆ+కాలంబునందున్‌= అదే కాలంలో; హైహయ వంశవరుండు= హైహయ వంశంలో శ్రేష్టుడైనవాడు. 
తాత్పర్యం: అదే కాలంలో హైహయవంశశ్రేష్టుడైనవాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఉ. దుర్జయ విక్రమోజ్ఞ్వలు(డు దోష వివర్ణిత బుద్ధి కార్తవీ 
ర్యార్డును డేడుదీవులు నయాన్విత శూరత నేలుచుండ ధ 
ర్మార్జనలోల బుద్ధియు మహాస్త్రబలంబు సహస్ర బాహుతా 
స్పూర్దనమున్‌ వెలుంగ6గ నృపుల్‌ దన యాజ్ఞ. దలన్‌ వహింప(గన్‌. 74 


ప్రతిపదార్థం: దుర్జయ వి[క్రమ+ఉత్‌+జ్వలుండున్‌= జయించటానికి వీలు గాని పరాక్రమంతో (ప్రకాశిస్తున్నవాడు; దోష వివర్ణిత 
బుద్ది= పాపాన్ని వదలిన బుద్ది కలవాడు (అయిన); కార్తవీర్య+అర్జును(డు= కార్తవీర్యార్డును డనే పేరు కలిగిన హైహయరాజు; 
ధర్మ+ఆర్జన లోల బుద్దియున్‌= పురుషార్థాలలో ఒకటైన ధర్మ సంపాదనమునందు ఆసక్తమైన బుద్దితో; మహా+అ(స్రబలంబున్‌= 
గొప్ప బాణవిద్యయొక్క బలంతోను; సహస్ర బాహుతా స్ఫూర్ణనమున్‌= వేయి చేతులు గలిగియుండుటవలని ప్రకాశాతిశయంతోను 
(స్ఫూర్తితోను); వెలుంగయగన్‌= ప్రసిద్దమై వెలుగగా; నృపుల్‌= (సామంత) రాజులు; తన ఆజ్ఞన్‌+తలన్‌ వహింపంగన్‌= ఆ 
కార్తవీర్యార్డునుడి ఆనతి జొదల దాల్బగా; నయ+అన్విత శూరతన్‌= నీతితో కూడిన అంటే నీతిమంతమైన పరాక్రమంతో; ఏడు 
దీవులు= ఏడు దీవుల రాజ్యాన్ని; ఏలుచుండున్‌= పరిపాలిస్తూ ఉంటాడు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 199 


తాత్సర్యం: శత్రువులకు జయించరానంతటి పరాక్రమంతో ఎట్లాంటి పాపమూ లేనట్టి బుద్ది సంపన్నుడు అయిన 
హైహయవంశ రాజు అయిన కార్తవీర్యార్జునుడు ధర్మంలో ఆసక్తమైన బుద్దిచేతను, అ(స్తవిద్యాబల సంపన్నత 
చేతను, వేయిచేతుల బలాఢ్యతతోనూ, ప్రకాశిస్తూ రాజులందరూ తన ఆజ్ఞను శిరసావహిస్తుండగా నీతియుత 
పరాక్రమంతో సప్రద్వీపాలతో కూడిన భూమిని పాలిస్తూ ఉండేవాడు. 


విశేషం: కార్తవీర్యార్డునుడు; హైహయ వంశీకుడైన కృతవీర్యుడి కుమారుడు కార్తవీర్యుడు. అతడి పేరు అర్జునుడు. 
కార్తవీర్యార్డునుడు. ఇతడు దత్తాత్రేయుడిని సేవించి, ఆతడి వరప్రసాదంవలన సహ(స్ర బాహువులు, యుద్దంలో విజయమేగాని 
ఓటమిలేనట్టు, వరాలు పొందాడు. 


క. ఆ రాజు నగ్నిదేవుండు । గారవమున నడుగ నతండు గడుంబెంపున నా 
హారముగ నిచ్చె గిరినగ । రారణ్య గ్రామ ఖర్వటాదు లతనికిన్‌. 75 


ప్రతిపదార్థం: అగ్నిదేవుడు= సర్వభక్షకుడైన అగ్నిదేవుడు; ఆ రాజున్‌= హైహయ వంశీకుడైన కార్తవీర్యార్డునుడిని; గారవమున్‌= 
గౌరవంతో (ప్రీతితో); అడుగన్‌= అడుగగానే; అతండు+కడున్‌+పెంపునన్‌= ఆ కార్తవీర్యార్జునుడు మిక్కిలి అతిశయంతో; అతనికిన్‌= 
ఆ అగ్నికి; గిరి నగర+అరణ్య [గ్రామ ఖర్వట+ఆదుల్‌= పర్వతాలు, నగరాలు, అడవులు, (గ్రామాలు, అన్ని వృత్తులవాళ్ళు ఉండే 
పల్లెలు మొదలైన వాటి నన్నింటిని; ఆహారముగన్‌+ఇచ్చెన్‌= ఆహారంగా స్వీకరించటానికి ఇచ్చాడు. 


తాత్సర్యం: ఒకానొకరోజు క్షుధార్తుడయిన అగ్నిదేవుడు కార్తవీర్యార్డునుడి వద్దకు వెళ్ళి ప్రార్థించగా పర్వతాలు, 
అరణ్యాలు, పట్టణాలు, (గ్రామాలు, వృత్తిపనులవా ళ్ళుండే పల్లెటూళ్ళు అగ్నిదేవుడికి ఆహారంగా ఇచ్చాడు. 


వ. ఇచ్చిన నగ్నిదేవుం డాహారంబుగా. గొను తరువాత మిత్రావరుణనందను నాశ్రమకాననం బతండు లేని 
సమయంబున సమసిన నమ్మహాత్తుం డెటింగి వచ్చి యా సర్వభక్షకునకు రక్షణం బాచరించుచు వర్తించు 
కార్తవీర్యునిం గని కనలి 'నీవు మదీయ తపోవనంబు పరిహరింపక గహన సామాన్య బుద్ధిం గాల్చితి; నీ 
బాహులు రాముండు నటికువాండని శాపం బిచ్చె; సహస్రబాహుండును దానికి విషాదంబు నొంది యధిక 
తాత్సర్యంబుతో ధర్మకార్యంబుల నడుపుచుందె. 76 


ప్రతిపదార్థం: ఇచ్చినన్‌= కార్తవీర్యార్డునుడు దానమివ్వగా; అగ్నిదేవుండు+ ఆహారంబు గాన్‌= సర్వభక్షకుడైన అగ్నిదేవుడు ఆహారంగా; 
కొను తరువాత= స్వీకరించిన వెనుక; మిత్రావరుణ నందనున్‌= మిత్రావరుణుల యొక్క కుమారుడు (వసిష్ట మహర్షి; ఆశ్రమ 
కాననంబు= ఆ(శ్రమాటవి; అతండు లేని సమయంబునన్‌= అతడు లేని సమయంలో; సమసినన్‌= నాశనమై పోగా; 
ఆ+మహాత్ముండు= ఆ మహర్షి వసిష్టుడు; ఎణీంగి వచ్చి= తెలిసికొని వచ్చి; ఆ సర్వభక్షకునకున్‌= సర్వాన్ని తినే వాడైన అగ్నికి; 
రక్షణంబు+ఆచరించుచున్‌= కాపాడుతూ; వర్తించు= నడుచుకొంటున్నటువంటి; కార్తవీర్యునిన్‌+కని= కార్తవీర్యార్డునుడిని చూచి; 
కనలి= కోపించి; నీవు= (కార్తవీర్యార్జునుడు); మదీయ తపోవనంబు= నా ఆశ్రమాన్ని; పరిహరింపక= వదలిపెట్టక; గహన సామాన్య 
బుద్దిన్‌= సాధారణ అరణ్యమనే భావనతో; కాల్చితి(వ)= కాల్చివేశావు?; నీ బాహులు= నీ వేయి చేతులు; రాముండు 
నణకువాండు+అని= పరశురాముడు ఖండిస్తాడని; శాపంబు+ఇచ్చెన్‌= శపించాడు; సహ(స్ర బాహుండును= వెయ్యి చేతులుగల 
కార్తవీర్యార్డునుడును; దానికిన్‌= అందుకు; విషాదంబున్‌+ఒంది= దుఃఖించి; అధిక తాత్సర్యంబుతోన్‌= ముందుకంటె మరింత 
అభినివేశంతో; ధర్మకార్యంబులన్‌= ధర్మగుణంతో సమస్తమైన పనులను; నడుపుచుండెన్‌= చేస్తూ ఉండేవాడు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు యాచించగానే కార్తవీర్యార్డునుడు సమస్తమూ ఇచ్చివేయగా, ఆహారంగా స్వీకరించాక 
వసిష్టాశ్రమాన్ని సైతం అతడు లేని సమయాన అగ్నిదేవుడు సమస్తమూ భక్షించాడని తెలిసికొన్న వసిష్టమహర్షి 


© 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగ్నిదేవుడికి రక్షకుడైన కార్తవీర్యార్డునుడిని చూచి మిక్కిలి కోపించి, 'నీవు తపోవనాన్ని మిగల్చకుండా సామాన్యమైన 
అరణ్యంగా భావించి కాల్పించావు. పరశురాముడు నీ బాహువులను ఖండిస్తాడని శాపమివ్వగా అందుకు 
కార్తవీర్యార్డునుడు ధుఃఖించినప్పటికి మరింత అభినివేశంతో ధర్మకార్యాలు నిర్వర్తిస్తూనే వచ్చాడు. 


క. శాపము గారణముగ నా । భూపతి కవినీతులైన పుత్రులు సబలా 

టోపాత్ములు పలువురు సిం । హోపములు జనించి ధాత్రి నుద్దటవృత్తిన్‌. 77 
ప్రతిపదార్థం: శాపము కారణముగన్‌= వసిష్టుని యొక్క శాపకారణంచేత; ఆ భూపతికిన్‌= ఆ రాజైన కార్తవీర్యార్డునుడికి; 
సబల+ఆటోప+ఆత్ములు= బలంతో కూడి ఉండటం వలన వేగిరపాటు కల బుద్దితో ఉన్నవారు; సింహ+ఉపములు= సింహాలతో 
సమానమైనవారు; పలువురు= అనేకులు; జనించి= పుట్టి; ధాత్రిన్‌= భూమిపై; ఉద్భట వృత్తిన్‌= భయంకరమైన నడవడితో. 


తాత్పర్యం: వసిష్టుడు ఇచ్చిన శాపం మూలంగా కార్తవీర్యార్టునుడికి నీతిలేనివారు, అత్యంత బలం వలన వేగిరపాటు 
కలవారు, సింహ పరా(క్రములు అయిన అనేక పుత్రులు జని శంచారు. పుట్టి భూమిని భయంకర వృత్తితో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: దహించివేయబడిన ఆ(శ్రమంవలె కార్తవీర్యార్టునుని వేయి చేతులు ఖండించబడతాయని వసిష్టుడి శాపం. కాని, శాపం 

కారణంగా అని తిక్కన మూలంలో లేని శాపకారణాన్ని పేర్కొన్నాడు. అందువలననే దుర్మార్గులైన అనేక పుత్రులు కార్తవీర్యార్డునుడికి 

కలిగారు. బహుశః వినీతుడైన కార్తవీర్యార్డునుడికి నాశముండదని, అందువలననే అవినీతులైన పుత్రులు జన్మించారని తిక్కన 
భావించి ఉండవచ్చును. 

వ. ఎందునుంజరియించు వా రొక్కనాండు జమదగ్నియాశ్రమంబునకుం బోయి యతండునుం జామదగ్న్య ండును 
నయ్యెడ లేకుండ హోమధేనువును వత్సంబునుం దమ మందిరంబునకుం గొనివచ్చి; రిట్లు దెచ్చుట సహస్ర 
బాహుం డెజటుంగండు. 78 

ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకనొక రోజు; ఎందునున్‌+చరియించువారు= (పెరిగి పెద్దవారైన కార్తవీర్యార్డునుడి పుత్రులు) 
ఎక్కడెక్కడో తిరుగుతూ; జమదగ్ని+ఆ(శ్రమంబునకున్‌+పోయి= జమదగ్ని మహర్షి తపోవనానికి వెళ్ళి; అతండునున్‌+ 
జామదగ్భ్యుండునున్‌= ఆ జమదగ్నియు ఆతని కుమారుడైన పరశురాముడూ; ఆ+ఎడన్‌= ఆ తపోవనంలో; లేక+ఉండన్‌= 
లేకుండగా; హోమధేనువును= యాగ సంబంధమైన ఆవును; వత్సంబునున్‌= దాని దూడను; తమ మందిరమునకున్‌= వారి 
అంతఃపురానికి; కొనివచ్చిరి= పట్టి తెచ్చారు; ఇట్టు తెచ్చుటన్‌= ఈ విధంగా తీసికొనిరావటం; సహ(స్ర బాహుండు+ఎజుంగండు= 
వేయి చేతులు కల కార్తవీర్యార్డునుడికి తెలియదు. 


తాత్పర్యం: కార్తవీర్యార్డునుడి పుత్రులు ఎక్కడెక్కడో తిరిగి, జమదగ్ని తపోవనానికి వెళ్ళి, జమదగ్నీ అతని 
కుమారుడైన పరశురాముడూ లేని సమయంలో వారి యాగధేనువును, దూడను పట్టి తెచ్చి తమ అంతఃపురంలో 
కట్టివేశారు. ఈ తెచ్చిన విషయం కార్తవీర్యార్టునుడికి తెలియదు. 


క. అట రాము. డెటింగి పరమో । ద్ధట మగు కోపమున( జాప పరశుముఖ మహో 
త్మట శ స్తాస్తంబులతో. । బటుగతి వచ్చెను సహస్రబాహుని మీ(దన్‌. 79 


ప్రతిపదార్థం: అటన్‌= ఆ తపోవనంలో; రాముండు+ఎజీంగ౧ి= పరశురాముడు తెలిసికొని; పరమ+ఉద్భటము+అగు= మిక్కిలి 
సం(భ్రమంతో కూడిన; కోపమునన్‌= కోపంతో; చాప పరశు ముఖ మహా+ఉత్కట శ(స్త+అ(స్తంబులతోన్‌= విల్లు గం(డ్రగొడ్డలి 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 201 


మొదలైన అత్యంత భయంకరమైన ఆయుధాలు మంత్ర పూతమైన బాణాలతో; సహస్ర బాహుని మీ(దన్‌= కార్తవీర్యార్డునుడి 
పైకి; పటుగతిన్‌= మిక్కిలి ఉద్దతితో; వచ్చెన్‌= వచ్చాడు. 

తాత్సర్యం: ఆశ్రమంలో తాములేని సమయంలో యాగధేనువును, దూడను దుర్మార్గులైన కార్తవీర్యార్డునుడి 
పుత్రులు తీసికొనిపోయారన్న విషయాన్ని తెలిసికొని పరశురాముడు సంభ్రమంతో కూడిన కోపంతో ధనుస్సు, 
గండ్రగొడ్డలి మొదలైన శస్రాస్రాలతో కార్తవీర్యార్డునుడిపైకి ఉద్దతుడై దాడికి వెళ్ళాడు. 


పరశురాముడు కార్తనీర్యార్దునుని( జంపుట (సం. 12-49-41) 


ఆ. వచ్చి ముట్టి కయ్య మిచ్చిన నవ్విభు । నొంచి బాహు వనము జంచ దుగ్ర 
పరశు ఘోరధారపాల్‌ సేసి పోయి ని । జేచ్చ నుండె మేదినీశవర్య! 80 


ప్రతిపదార్థం: మేదినీ+-ఈశవర్య!= భూమికి అధిపతులైన వారిలో (్రేష్టుడైన ఓ జనమేజయ మహారాజా!; వచ్చి= (క్రుద్దుడై వచ్చిన 
పరశురాముడు; ముట్టి= ఎదుర్కొని; కయ్యము+ఇచ్చినన్‌= యుద్దం చేసి; ఆ+విభున్‌+నొంచి= ఆ రాజైన కార్తవీర్యార్డునుడిని 
బాధించి; బాహువనమున్‌= చేతులనే అరణ్యాన్ని; చంచత్‌+ఉ(గ్ర పరశు ఘోరధార పాల్‌+చేసి పోయి= (ప్రకాశిస్తున్న భయంకరమైన 
గం[డ్రగొడ్డలియొక్క వాడి అయిన వాదరకు బలిచేసి తిరిగిపోయి; నిజ+ఇచ్చన్‌+ఉండెన్‌= స్వేచ్చగా ఉండిపోయాడు. 


తాత్సర్యం: జమదగ్నీ అతడికుమారుడు పరశురాముడూ ఆ(శ్రమంలో లేని సమయంలో ధేనువును, దూడను 
బలాత్కారంతో తెచ్చి అంతఃపురంలో ఉంచుకొన్నాడు కార్తవీర్యార్డునుడు. ఆ సంగతి తెలిసిన పరశురాముడు 
కుపితుడై కార్తవీర్యార్డునుడిపై దండెత్తిపోయి తన పరశువుతో అతడిని సంహరించి యాగధేనువును, దూడను 
(గ్రహించి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 


చ. అతంయడు సమిత్ముశాభిహరణార్థము గానకు నేగియుండంగా 
నతి కుపితాత్సు లై కడ(గి యర్జునుసూనులు వోయి ముట్టి త 
త్పితృశిరమున్‌ వెసం దునిమి ప్రీతిమెయిం జనుదెంచి; రమ్మహో 
ద్ధతు డట వచ్చి వారి చరితం బెటిగెం దమ తల్లి సెప్ప(గన్‌. 81 


ప్రతిపదార్థం: అతండు= పరశురాముడు; సమిత్‌+కుశ+ అభిహరణ+అర్థము= సమిధలను, దర్భలను తీసికొని రావటం కొరకు; 


కానకున్‌+ఏ(గి+ఉండ(గాన్‌= అడవికి వెళ్ళి ఉండగా; అర్జును సూనులు= కార్తవీర్యార్టునుడి పుత్రులు; అతి కుపిత+ఆత్ములు+ఐ= 
మిక్కిలి కోపంతో కూడిన మనస్సు కలవారై; కడంగి= పూనికతో జమదగ్ని ఆశ్రమానికి పోయి; ముట్టి= ఎదుర్కొని; 
తద్‌+పితృశిరమున్‌= ఆ పరశురాముడి తం(డ్రి జమదగ్ని యొక్క తలను; వెసన్‌+తునిమి= వెంటనే ఖండించి; 
పీతిమెయిన్‌+చనుదెంచిరి= సంతోషంతో తిరిగి వచ్చారు; ఆ+మహా+ఉద్ధతుండు= ఆ పరాక్రమ వంతుడైన పరశురాముడు; 
అటన్‌+వచ్చి= ఆశ్రమానికి తిరిగివచ్చి; తమ తల్లి+చెప్పంగన్‌= పరశురాముడి తల్లి రేణుకాదేవి చెప్పగా; వారి చరితంబు+ఎణింగెన్‌= 
కార్తవీర్యార్డునుడి పుత్రుల దుర్మార్గ చరిత్రను తెలిసికొన్నాడు. 

తాత్పర్యం: సమిధలు, దర్భలు తీసికొని రావటానికై అరణ్యానికి పరశురాముడు వెళ్ళి ఉండగా, కార్తవీర్యార్దునుడి 
పుత్రులు (కోధాత్ములై ఆ ఆ(శ్రమానికి వెళ్ళి, జమదగ్ని తల నరికి హాయిగా వెనుదిరిగి వచ్చారు. అప్పుడు పరా(క్రమ 
సంపన్నుడైన పరశురాముడు ఆ(శ్రమానికి తిరిగివచ్చి దుష్టులైన కార్తవీర్యార్డునుడి పుత్రులు చేసిన పనిని తల్లివలన 
తెలిసికొన్నాడు. 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అ ట్లెటింగి. 82 
తాత్పర్యం: ఆ విధంగా తెలిసికొని - (తరువాతి పద్యంతో అన్వయం). 


శా.  రాముం డుద్దత రోషపావక శిఖాప్రస్పీతు(డై తున్ముదున్‌ 
భూమీశాలి( గుఠారధార నని విస్పూర్ణద్గతిన్‌ హైహయ 
స్తోమం బాదిగ6 జొచ్చి రాజకులముం దున్మాడి చేసెన్‌ సము 
ద్దామ క్రీడను రౌద్ర మొప్ప నిల రక్తస్యంద సంసిక్తంగన్‌. 83 


ప్రతిపదార్థం: రాముండు= పరశురాముడు; ఉద్దత రోషపావక శిఖా ప్రస్సీతుడు+ఐ= ఎక్కువైన కోపమనే అగ్ని శిఖలతో ప్రకాశిస్తున్న 
వాడై; భూమీ+ ఈశ+ఆలిన్‌= రాజుల సమూహాన్ని; కుఠారధారన్‌= గండ్రగొడ్డలి వాదరచేత; తున్ముదున్‌+అని= సంహరిస్తానని; 
విస్ఫూర్ణత్‌+గతిన్‌= అత్యంతం |ప్రకాశించేవేగంతో; హైహయ స్తోమంబు+ఆదిగన్‌= హైహయ రాజ సమూహం మొదలుకొని; 
చొచ్చి= చంపటానికి ప్రవేశించి; రాజకులమున్‌ తున్మాడి= సమస్త రాజ సమూహాలను సంహరించి; రౌద్రము+ఒప్పన్‌= వీరోచితంగా; 
సమ్‌+ఉద్దామ (క్రీడను= ఏ మాత్రం ఎదురులేని ఆటగా; ఇలన్‌= భూమి; రక్తస్యంద సంసిక్తంగన్‌= రక్తం చిందించటంచేత తడిసి 
పోయేటట్టుగా; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: తన తండ్రి తలను కార్తవీర్యార్డునుడి పుత్రులు నరికివెళ్ళిన సంగతి తెలిసిన పరశురాముడు అత్యంత 
భయంకరమైన అగ్నిశిఖవలె జాజ్వల్యమానంగా వెలుగొందుతూ, తన గం[డ్రగొడ్డలితో సమస్త క్షత్రియ సమూహాన్ని 
సంహరిస్తానంటూ వెళ్ళి హైహయ వంశరాజులను మొదలుకొని సమస్త క్షత్రియ రాజులను తుదముట్టించి అత్యంత 
రౌ(ద్రంతో రాజుల రక్తంతో భూమిని తడిపివేశాడు. 


విశేషం: తిక్కన అలతి అలతి పదాలతో రచించటమే అతని సహజశైలి. అయినా, వీర రసోదంచితంగా శార్టూల వృత్తంలో శబ్దరుడితిని 
పరశురాముడి కుఠారం రుళిపించినట్టు రౌద్రోచితంగా రచించటం తిక్కన “రసాభ్యుచిత బంధం”. 


వ. ఇట్లుసేసి పరమకృపావిష్టహృదయుండై తపోవనంబునకుం జనియె(; బదంపడి బహువత్సరంబులు సనిన 
విశ్వామిత్ర పొత్రుండైన పరావసు వనురాజు దుర్వినీతుండై గర్వోద్రేకంబునం బరశురాము నధిక్షేపించి, 
రాజులకు వెటిచి డా(గి యున్నవా(డ వని వి శిష్ట జన సన్నిధిం బలికి బాల వృద్ధ భావంబున నుపేక్షితులై యతని 
చేత మున్నుచావక యున్న ప్రతర్దనాదుల నుగ్గడించి. 84 


ప్రతిపదార్థం: ఇట్టు+చేసి= ఈ విధంగా భయంకరమైన రాజ సంహారం చేసి; పరమకృపా+ఆవిష్ట-హృదయుండు+ఐ= 
అత్యున్నతమైన దయతో కూడిన హృదయం కలవాడై; తపః+వనంబునకున్‌= తపస్సుకొరకైన అరణ్యానికి; చనియెన్‌= వెళ్ళిపోయాడు; 
పదంపడి= ఆ తరువాత; బహువత్సరంబులు+చనినన్‌= అనేక సంవత్సరాలు గడిచిపోగా; విశ్వామిత్ర పౌత్రుండు+ఐన= 
విశ్వామిత్రుడియొక్క మనుమడైన; పరావసువు+అనురాజు= పరావసువనే పేరుగల రాజు; దుః+వినీతుండు+అయి= దుష్టనీతిగలవాడై; 
గర్వ+ఉ(ద్రేకంబునన్‌= పొగరుమోతు తనంతో కూడిన కోపంతో;పరశురామున్‌+అధిక్షేపించి= పరశురాముడిని హేళనచేసి; 
రాజులకున్‌ వెణచి= రాజులకు భయపడి; దాంగి+ఉన్నవాండవు= తపోవనంలో ఎట్లా దాక్కొన్నావు అని; విశిష్టజన సన్నిధిన్‌+పలికి= 
ఉత్తమ జనుల ఎదుట చెప్పి; బాలవృద్ద భావంబునన్‌= పసిపిల్లలు, ముది వగ్గులు అనే భావంతో; ఉపేక్షితులు+అయి= 
లెక్కచేయబడనివారయి; అతని చేతన్‌= ఆ పరశురాముడిచేత; మున్ను చావకఉన్న= ముందు చావకుండా (బ్రతికి ఉన్నట్టి; 
ప్రతర్దన+ఆదులన్‌= ప్రతర్షనుడనే రాజు మొదలైనవారిని; ఉగ్గడించి= చెప్పి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 203 


తాత్పర్యం: పరశురాముడు సమస్త రాజ సంహారం చేసి ఆ తరువాత మిక్కిలి దయాంతఃకరణుడై తపస్సు నిమిత్తం 
ఆ(శ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత అనేక సంవత్సరాలు గడచిపోయాయి. ఆ వెనుక విశ్వామిత్రుడి మనుమడైన 
పరావసువు అనే రాజు నీతిమాలినవాడై గర్వంతో ఉద్రేక పూరితుడై, చేసిన ప్రతిజ్ఞను మరచి రాజులకు భయపడి 
తపోవనంలో దాక్కొన్నాడని ఆర్యుల ఎదుట పరశురాముడిని పరిహసించాడు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళనే భావంతో 
అప్పుడు సంహరించక వదలిపెట్టబడిన (ప్రతర్షనుడు మొదలైన రాజులను ఉదాహరించి చెప్పాడు. 


ఆ.  'నృపులు గారి వారు? నీవు మిధ్యా ప్రతి । జ్ఞాభిమాని' వనుడు నతండు మగుడ 
రోషమెత్తి కడంగి క్రూరత నాబాల । వృద్దముగ నరేంద్ర వితతి నటికె. 85 


ప్రతిపదార్థం: వారు; నృపులు+కారె?= పైన పేర్కొన్న ప్రతర్షనాదులు రాజులు కారా?; నీవు= ఓ పరశురామా! నీవు; మిథ్యా 
ప్రతిజ్ఞా+అభిమానివి+అనుడున్‌= అసత్యమైన (ప్రతిజ్ఞయందు అభిమానం కలవాడవు ((ప్రతిజ్ఞచేసి నెరవేర్చుకొనలేనివాడవు); 
అనుడున్‌= అని పరావసువు పలుకగా; అతండు= ఆ పరశురాముడు; మగుడన్‌= మరల; రోషము+ఎత్తి= కోపంవచ్చి; కడంగి= 
ప్రయత్నించి; ఆ బాల వృద్దముగన్‌= పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళవరకు; నర+ఇం(ద్ర+వితతిన్‌= రాజశ్రేష్టుల సమూహాన్ని; 
'క్రూరతన్‌= మిక్కిలి క్రూరభావంతో; నజుకెన్‌= సంహరించాడు. 

తాత్పర్యం: “ప్రతర్హనుడు మొదలుకొని ఉన్న వారందరు రాజులు కారా? చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనలేని వాడవు 
అని పరావసు డనే రాజు పలుకగా, పరశురాముడు కోపోద్రిక్తుడై బాలురు వృద్దులు అని లెక్కచేయక సమస్త రాజ 
లోకాన్ని క్రూరాత్ముడై సంహరించాడు. 


వ. _గర్భంబుల నున్న యర్ధకులను మటియు వివిధ ప్రకారంబులం బోరం దప్పిపోయి పుడమి యేలు రాజులం 
గాలాంతరంబుల వెదకి వెదకి వధియించె; నిట్లిరువది యొక్కమాటు నేల నిః క్షత్రంబు గావించి యశ్వమేధ 
యాగంబు సేసి, దక్షిణగా నీ క్షితి యంతయుం గశ్యపున కిచ్చె బదంపడి యమ్ముని యా జామదగ్సుతో ని 
ట్లనియె. 86 

ప్రతిపదార్థం: గర్భంబులన్‌+ఉన్న+అర్భకులను= తల్లుల కడుపులందున్న పసికూనలను; మణియున్‌= అంతేకాక; వివిధ 

ప్రకారంబులన్‌= అనేక రీతులుగా; పోరన్‌+తప్పిపోయి= యుద్దంలో తప్పించుకొనిపోయి; పుడమి+ఏలు రాజులన్‌= భూమినేలుతున్న 
రాజులను; కాల+అంతరంబులన్‌= వివిధ కాలాలలో; వెదకి వెదకి= రాజులను వెదకి వెదకి; వధియించెన్‌= సంహరించాడు; 
ఇట్టు+ఇరువది ఒక్కమాణు= ఈ విధంగా ఇరవై ఒక్కసార్జు; నేలన్‌= భూమిని; నిః+క్షత్రంబు కావించి= రాజులు లేకుండా చేసి; 
అశ్వమేధ యాగంబు+చేసి= అశ్వమేధ మనే యజ్ఞాన్ని చేసి; ఈ క్షితి+అంతయున్‌= ఈ భూమినంతటిని; కశ్యపునకున్‌= కశ్యప 

(ప్రజాపతికి; దక్షిణగాన్‌+ఇచ్చెన్‌= దానం చేశాడు; పదంపడి= ఆ తరువాత; ఆ+ముని= ఆ కశ్యప ప్రజాపతి; ఆ జామదగ్భ్యుతోన్‌= 

ఆ జమదగ్ని కుమారుడైన పరశురాముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: తల్లుల గర్భాల్లో ఉన్న శిశువులను అనేక రీతులుగా యుద్దంలో తప్పించుకొనిపోయి రాజ్యమేలుతున్న 

౧ ౧ (©) 

రాజులను అనేక సంవత్సరాలపాటు వెదకి వెదకి పరశురాముడు సంహరించాడు. ఆ విధంగా ఇరవై ఒక్కసార్లు 

ఈ భూమిపై రాజులు లేకుండా చేసి అశ్వమేధయాగం చేసి, ఈ భూమినంతటిని కశ్యప (ప్రజాపతికి దానమిచ్చాడు. 

ఆ కశ్యపుడు పరశురాముడితో ఇట్లా అన్నాడు. 

తే. “అశ్వమేధ యాగంబున నవని యెల్ల । నాకు దక్షిణగా నిచ్చినాండ; వింక 

నాధిపత్యంబు నీకు లే దరుగు దక్షి । శాబ్దిపారదేశమునకు ననఘచరిత! 87 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: న+అఘ చరిత్ర!= ఓ పాప రహితుడైన పరశురామా!; అశ్వమేధ యాగంబునన్‌= అశ్వమేధయాగంలో; 
అవని+ఎల్లన్‌= భూమినంతటిని; నాకున్‌ దక్షిణగాన్‌+ఇచ్చినాండవు= నాకు దానం చేశావు; ఇంకన్‌= ఇక మీదట; నీకున్‌; 
ఆధిపత్యంబు= అధికారం; లేదు= లేదు; దక్షిణ+అబ్ది+పారదే శమునకున్‌= దక్షిణ సముద్రతీర దేశానికి; అరుగు= వెళ్ళుము. 


తాత్సర్యం: 'పాపరహితుడవైన ఓ పరశురామా! అశ్వమేధయాగం చేసి ఈ భూమినంతటిని నాకు దానం చేశావు. 
ఇంక ఈ భూమిమీద నీకు అధికారం లేదు. కాబట్టి దక్షిణసము(ద్రం హద్దుగా కలిగిన (ప్రదేశానికి వెళ్ళుము” అని 
కశ్యపప్రజాపతి పలికాడు.) 


వ. అని పలికి యెందేని నేమేనియుం దెటింగున శేషించినరాజ పింఛంబునకు నిశ్శేషత్వంబు వాటిల్లకుండం 
బరిహరించు బుద్ధిం బలికిన నప్పురుష సింహుండు 'నట్ల కాకి యని పోవ, నతని వలని వెటిపున నవ్వలని 
సముద్రుండు శూర్చాకార ప్రదేశంబు బెరయం గొంతదేశం బతనికి విహారస్టానంబు గావించె; నివ్విధంబునం 
గశ్యప మునీంద్రుండు పరిగ్రహించి భూమి భూసుర ప్రకరంబుల కిచ్చి తపోవనంబున కరిగె; భూమియు 
నతనిపేరంగాశ్యపి యన నెగడెం గొండొక కాలంబునకు వైశ్య శూద్ర ప్రముఖులు దర్పితులై వివిధ ప్రకారంబుల 
విప్రదారధన ధాన్యాదు లపహరింపం దొడంగిరి. 88 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఎందున్‌+ఏనిన్‌+ఏమి+ఏనియున్‌+తెజంగునన్‌= ఎక్కడైనా ఎట్టాంటి విధంగానైనా; శేషించిన= 
మిగిలిన అంటే పరశురాముడు వధించగా మిగిలిన; రాజ పింఛంబునకున్‌= రాజుల సమూహానికి; నిఃశేషత్వంబు+పాటిల్లకుండన్‌= 
ఏ మాత్రమూ మిగులు లేకుండాపోవటాన్ని; పరిహరించుబుద్దిన్‌+పలికినన్‌= నివారించదలచి చెప్పగా; ఆ+పురుష సింహుండు= 
పురుషులలో శ్రేష్టుడైన ఆ పరశురాముడు; అట్టకాక+అనిపోవన్‌= అట్లాగేనని పోగా; అతని వలని వెజిపునన్‌= ఆ పరశురాముడి 
వలన భయంతో; ఆ+వలని= దక్షిణ దిక్కునందలి; సము(ద్రుండు= సాగరుడు; శూర్చ+ఆకార (ప్రదేశంబు బెరయన్‌= చేట 
ఆకారంతోటి స్థలం కలిగిన; కొంత దేశంబు= కొంత భూమిని; అతనికిన్‌= ఆ పరశురాముడికి; విహార స్థానంబు+కావించెన్‌= 
మసలటానికి తగిన (ప్రదేశంగా చేశాడు; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; కశ్యపముని+ఇం(ద్రుండు= మహర్షి (శ్రేష్టుడైన కశ్యపుడు; 
పరి[గ్రహించి= పరశురాముడి వలన దానంగా పొంది; భూమిన్‌= భూమినంతటిని; భూసుర (ప్రకరంబులకున్‌+ఇచ్చి= బ్రాహ్మణ 
సమూహాలకు ఇచ్చి; తపః+వనంబునకున్‌+ అరిగెన్‌= తపస్సుకై వనానికి వెళ్ళిపోయాడు; భూమియున్‌= (అప్పటి నుండి) ఈ భూమి; 
అతని పేరన్‌= ఆ కశ్యప ప్రజాపతి దానంగా (గ్రహించి రాజులకు ఇవ్వటం వలన; కాశ్యపి+అనన్‌+నెగడెన్‌= కాశ్యపి అని (ప్రసిద్ధి 
పొందింది; కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; వైశ్య శూద్ర ప్రముఖులు= వైశ్యులలో, శూద్రులలో ముఖ్యులైన వాళ్ళు; 
దర్పితులు+ఐ= గర్వించి; వివిధ ప్రకారంబులన్‌= అనేక రీతులుగా; విప్రదార ధన ధాన్య+ఆదులన్‌= (బ్రాహ్మణుల భార్యలూ, 
ధనమూ, ధాన్యమూ మొదలైన వాటిని; అపహరింపన్‌+తొడంగిరి= దొంగిలించ నారంభించారు. 


తాత్సర్యం: కశ్యప(ప్రజాపతి అవశేషం లేకుండా రాజలోకం నశించి పోతుందేమోనన్న శంకతో దానంగా నా కిచ్చిన 
రాజ్యంపైన నీకు అధికారం లేదని పరశురాముడిని దక్షిణసము[ద్రం ఎల్లగా ఉన్న (ప్రదేశంలోని తపోవనానికి 
పొమ్మన్నాడు. అదేరీతి అతడు వెళ్ళిపోయాడు. పరశురాముడివలన భయంతో దక్షిణసముద్రుడు అతడు 
విహరించటానికి చేట ఆకారంతో కొంత భూమి నిచ్చాడు. పరశురాముడి వలన దానంగా పొందిన భూమి నంతటిని 
(బ్రాహ్మణుల సమూహానికి సమర్పించి, కశ్యపుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భూమి 'కాళ్యపి” 
అనే ప్రసిద్ది పొందింది. కొంత కాలానికి వైశ్య శూ(ద్రులలో శ్రేష్టులైన వాళ్ళు మిక్కిలి గర్వించి అనేక రీతులుగా 
(బ్రాహ్మణుల భార్యలను, ధనధాన్యాలను మొదలైన వాటిని దొంగిలించటం మొదలు పెట్టారు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 205 


రూ 


పదపడి విప్రులు పథము దప్పి వధంబు | మద్యపానంబు సన్మార్గ వర్తు 

లైన సాధుల ధన మపహరించుటయును । మొదలుగాంగ నకృత్యములకు. జొచ్చి 
రధ్వరాదిక సత్రియల్‌ ప్రవర్తింపక । తెక్కలిబంది యే దిక్కులందు 

దటుచయ్య నిమ్మెయి ధర్మంబు సెడి యధ । ర్మంబు వర్తించి యరాజకత్వ 


ఆ. దోష జాతమైన దురిత బాహుళ్యంబు । గుతిలపెట్ట భూమి యతలమునకు. 
బోవ నెటింగి కశ్యపుండు నిజోరువు నెటి । గ్రుచ్చి దాపు గాంగ నిచ్చి యెత్తె. 89 


ప్రతిపదార్థం: పదపడి= ఆ వెనుక; విఫ్రులు= బ్రాహ్మణులు; పథము+తప్పి= ధర్మ మార్గాన్ని తప్పి; వధంబు= హత్యను; మద్యపానంబు= 
మద్యం సేవించటం; సత్‌+మార్గవర్తులు+అయిన= ఉత్తమ మార్గంలో నడచుకొంటున్న; సాధుల= ఉత్తములయొక్క; 
ధనము+అపహరించుటయును= (ద్రవ్యాన్ని దొంగిలించటం; మొదలుకా(గన్‌= మొదలుకొని; అకృత్యములకున్‌+చొచ్చిరి= దుర్మార్గ 
ప్రవర్తనలకు పూనుకొన్నారు; అధ్వర+ఆదిక+సత్‌+(క్రియల్‌= యాగం మొదలైన ఉత్తమ కార్యాలు; ప్రవర్తింపక= జరగక; తెక్కలి= 
దొంగిలించటం; బంది= చెరబట్టటం; ఏ దిక్కులందున్‌= అన్నిచోట్ల; తణుచు+అయ్యెన్‌= అతి సామాన్యమై పోయింది; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; ధర్మంబు+చెడి= ధర్మం చెడిపోయి; అధర్మంబు వర్తించి= అధర్మం అధికమై; అరాజకత్వ దోష జాతము+అయినన్‌= 
రాజులు లేమి వలన కలిగిన దోషంవలన ఏర్పడిన; దురిత బాహుళ్యంబు= దుర్మార్గం అధికమై; కుతిల పెట్టన్‌= కుంగదీయగా; 
భూమి= భూమాత; అతలమునకున్‌+పోవన్‌= భూమి కిందటి లోకానికి వెళ్ళగా; కశ్యపుండు= కశ్యప ప్రజాపతి తెలిసికొని; నిజ+ఊరువున్‌= 
తన తొడను; నెటి (గ్రుచ్చి= చక్కగా సంధించి; దాపు+కాంగన్‌+ఇచ్చి+ఎత్తెన్‌= ఆధారం కాగా భూమిని ఎత్తి పట్టాడు. 


తాత్పర్యం: కశ్యప ప్రజాపతి బ్రాహ్మణసమూహానికి రాజ్యం అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత బ్రాహ్మణులు 
ధర్మమార్గాన్ని వదలిపెట్టి కారణరహితంగా వధించటం, మద్యం సేవించటం, ఉత్తమమార్గంలో నడుస్తూ ఉన్న 
సాధుజనుల భార్యలను ధనధాన్యాలను దొంగిలించటం మొదలైన పనులు చేస్తూ అధర్మానికి పాలుపడ్డారు. తాము 
నిర్వహించవలసిన యజ్ఞయాగాది కర్మలు వదలిపెట్టి ఇతరులను దోచుకొనటం, చెరపట్టటం సామాన్యమైపోయింది. 
ఈ విధంగా అధర్మమార్గమే ప్రధానమై రాజులు లేకుండటంవలన అరాజకత్వంవలన కలిగిన అనేక దోషజాలం 
భూమిని (కుంగదీసింది. భూమి భరించలేక కిందికి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తెలిసికొన్న కశ్య్ళప(ప్రజాపతి 
తన ఊరువులను ఆధారంగా చేసి భూమిని పైకి ఎత్తాడు. 


వ. అది కారణంబుగా ధరణి యుర్వి యనం బ్రసిద్ది వహించె; నయ్యుద్దరణ సమయంబునం గాశ్యపి గశ్యపుని 
వేడుకొని యుత్తమ క్షత్రియులు దండనీతి ప్రయోగంబునం జేసి ధర్మంబు రక్షించి తన్ను సురక్షితం 
జేయువారుగా వరంబు వడయుటకై యమ్మహామునితో ని ట్లనియె. 90 


ప్రతిపదార్థం: అది కారణంబుగాన్‌= రసాతలానికి వెళ్ళిన భూమిని కశ్యప ప్రజాపతి తన ఊరువులు ఆధారంగా, ఎత్తి పట్టటమనే 
కారణం వలన; ధరణి= ఈ భూమి; ఉర్వి+అనన్‌= ఉర్వి అనే పేరుతో; (ప్రసిద్ది వహించెన్‌= ప్రఖ్యాతి చెందింది; ఆ+ఉద్దరణ 
సమయంబునన్‌= ఆ విధంగా ఉద్దరించబడిన సమయంలో; కాళ్యపి= కాశ్యపి అనబడే భూమి; కశ్యపుని వే(డుకొని= కశ్యప ప్రజాపతిని 
ప్రార్థించి; ఉత్తమ క్షత్రియులు= (శ్రేష్టులైన రాజులు; దండనీతి ప్రయోగంబునన్‌+చేసి= దండోపాయమనే నీతి మార్గంవలన (సామ, 
దాన, భేద, దండోపాయాలనే చతురుపాయాలలో ఒక్షటైన దండోపాయం వలన); ధర్మంబు రక్షించి= ఉత్తమ ధర్మాన్ని పరిరక్షించి; 
తన్ను= భూమిని; సురక్షితన్‌+చేయువారుగాన్‌= భయంలేని దానినిగా చేయగలవారుగా; వరంబున్‌+పడయుటకై= వరం 
పొందటానికై; ఆ మహామునితోన్‌= ఆ మహర్షితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పింది. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కశ్యపుడు కిందికి వెళ్ళిన భూమిని తన ఊరువు ఆధారంగా పైకి ఎత్తటంవలన ఈ భూమి ఉర్వి 
అని ప్రసిద్ధి కెక్కింది. ఆ సమయంలోనే ఉత్తమ రాజులు దండనీతి మార్గాన్ననుసరించి ధర్మాన్ని రక్షించి తనను 
సురక్షితను చేయగలవారుగా కశ్యపుడివలన వరం పొందటానికి ఆ మహర్షితో ఇట్టా అన్నది. 


భూదేని కశ్యపునితో( బరశురామునిచే( జావనిరాజుల. జెప్పుట. (సం. 12-49-66) 


క ‘నాయం దచట నచట రా। మాయత బాహా విభూతి కగపడని ఘనుల్‌ 
ధీయుక్తులు గల; రన్నర । నాయకులను వినుము పనుపు నను రక్షింపన్‌.' 91 


ప్రతిపదార్థం: వినుము= ఓ కశ్యప (ప్రజాపతీ! వినుము; నా యందున్‌+అచటన్‌+అచటన్‌= భూమిమీద అక్కడక్కడ; రామ= 
పరశురాముడి యొక్క; ఆయత= పొడవైన; బాహా= చేతుల యొక్క; విభూతికిన్‌= సంపదకు; కనపడని= కనిపించని; ఘనుల్‌= 
గొప్పవారు; ధీయుక్తులు= బుద్దిశాలులు; కలరు= ఉన్నారు; ఆ+నరనాయకులను= ఆ రాజులను; నను రక్షింపన్‌= నన్ను 
రక్షించటానికి; పనుపు(ము)= ఆజ్ఞాపించుము. 


తాత్సర్యం: “ఓ కశ్యప (ప్రజాపతీ! పరశురాముడి బాహు పరా(క్రమ సంపదకు కనిపించకుండా తప్పించుకొన్న 
రాజులు అక్కడక్కడ ఉన్నారు. అటువంటి (ప్రజా నాయకులను నా సంరక్షణార్థం పంపుము” (అని భూదేవి 
ప్రార్థించింది.) 


వ. అనిపలికి యద్దేవి తన సురక్షితత్వంబున హైహయులు గొందటు చావునకుం దప్పుటయు, బౌరవాన్వయ 
ప్రభావుండగు విదూరథ సుతుండు బుుక్షవత్వ్సర్వతంబున బుక్షంబులచేత రక్షితుం డగుటయు, 
సాదాసవంశ జనితుం డొక్కరుండు పరాశర సంయమి వరు నధ్వర కాలంబునం. జేరిన 
గారుణ్యాతిశయంబున నమ్మహాత్ముండు వాని శూద్ర ప్రవర్తనంబున సర్వ కర్మంబులు.€ జేయించుకొని 
రక్షింప సర్వకర్ముం డనం బరంగుటయు, శిబి మనుమండు గోపతి యనువాండు, వనంబున గోవులు 
రక్షించిన బ్రతికియునికియుం, బ్రతర్దన పుత్రుడు వత్సాభిధానుండు వత్సంబులు గోష్టంబున రక్షణం 
బాచరింప సంచరించుటయు, దివిరథ తనయుం డగు దధివాహను కొడు కంగుం డనువా(డు గంగా 
కూలంబుల గౌతమ మునీంద్రుని రక్షం జేసి నిర్ణయుండై వర్తిల్లుటయు, బృహద్రథ కులజాతుండు భూరి 
నామథేయుండు గృధ్రకూట శైలంబున గోలాంగూలంబులు రక్షించుట వలన గలిగి యుండుటయు, 
మరుత్త సంతాన సంభవులు చతుర్వర్ష్న వయస్కులగువారు మువ్వురు సముద్రుండు రక్షకుండై పెనుపం 
దత్తీరంబునం బెరుగుటయుం జెప్పి వా రుత్తమ క్షత్రియులు వారలు సమ్యకృ్సరిపాలనంబున న 
న్నరయువారుగా ననుగ్రహించిన నచలితనై యుండెద. 92 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఆ+దేవి= ఆ భూదేవి; తన సురక్షితత్వంబునన్‌= తాను రక్షించగా; కొందణు హైహయులు= 
కొంత మంది హైహయరాజులు; చావునకున్‌+తప్పుటయున్‌= మరణం నుండి తప్పించుకొనటం వలన; పౌరవ+అన్వయ+(ప్రభవుండు+ 
అగు= పూరు వంశంలో జన్మించిన వాడగు; విదూరథ సుతుండు= విధూరథు డనే వాడి కుమారుడు; బుక్షవత్సర్యతంబునన్‌= 
బుక్షవంతమనే పర్వతంలో; బుక్షంబులచేతన్‌= ఎలుగుబంట్ల చేత; రక్షితుండు+అగుటయున్‌= కాపాడబడి; సౌదాసవంశ 
జనితుండు= సుదాస వంశస్థుడు; ఒక్కరుండు= ఒక్కడు; పరాశర సంయమి వరు+అధ్వర కాలంబునన్‌+చేరినన్‌= ముని(శ్రేష్టుడైన 
పరాశరుడియొక్క యాగకాలంలో చేరగా; కారుణ్య+అతిశయంబునన్‌= దయాతిశయంతో; ఆ+మహాత్ముండు= ఆ మహాత్ముడైన 
పరాశరుడు; వాని= వానియొక్క; శూద్ర ప్రవర్తనంబునన్‌= శూద్రోచితమైన నడవడికతో; సర్వకర్మంబులును= సమస్త కార్యాలను 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 207 


చేయించుకొని; రక్షింపన్‌= రక్షించగా; సర్వకర్ముండు+అనన్‌+పంరగుటయున్‌= సర్వకర్ముడని పిలువ బడటమూ; శిబిమనుమండు= 
శిబిచక్రవర్తి మనుమడు; గోపతి= గోపతి అనేవాడు; వనంబునన్‌= అరణ్యంలో; గోవులు రక్షించినన్‌= గోవులను రక్షించటం వలన; 
బ్రతికి+ఉనికియున్‌= జీవించి ఉండటమూ; ప్రతర్దన పుత్రుండు= ప్రతర్దనుడనే వాడి కుమారుడు; వత్స+అభిధాను(డు= వత్సుడనే 
పేరుతో; వత్సంబులు= దూడలు; గోష్టంబునన్‌= గోశాలలో; రక్షణంబు+ఆచరింపన్‌= సంరక్షించగా; సంచరించుటయున్‌= 
తిరుగటమూ; దివిరథ తనయుండు+అగు= దివిరథుడియొక్క కుమారుడు అయిన; దధివాహను కొడుకు= దధి వాహనుడి కొడుకు 
అయిన; అంగుండు+అనువా(డు= అంగుడనేవాడు; గంగా+కూలంబునన్‌= గంగానదీ తీరంలో, గౌతమ+ముని+ఇంద్రుని+రక్షన్‌+చేసి= 
గౌతమ ముని శ్రేష్టుని రక్షణవలన; నిర్భయుండు+అయి= భీతిలేనివాడై; వర్తిల్దటయున్‌= జీవించటమూ; బృహద్రథ కుల 
జాతుండు= బృహ।ద్రథుని వంశంలో పుట్టిన వాడైన; భూరి నామధేయుండు= భూరి అనే పేరు కలవాడు; గృధ్ర కూట శైలంబునన్‌= 
గృధ్ర కూటమనే పర్వతంలో; గోలాంగూలంబులు= కొండముచ్చులు; రక్షించుట వలనన్‌+కలిగిన= రక్షించటంచేత (బ్రతికి 
ఉండటమూ; మరుత్త సంతాన సంభవులు= మరుత్తుడనే వాడి సంతానం వలన కలిగిన; చతుర్‌+వర్ష వయస్కులగువారు= నాలుగు 
సంవత్సరాల వయస్సు కలిగిన వారైన; మువ్వురు= ముగ్గురు; సము[ద్రుండు= సాగరుడు; రక్షకుండై పెనుపన్‌= రక్షకుడై పోషింపగా; 
తద్‌+తీరంబునన్‌= ఆ తీరంలో; పెఖుంగుటయున్‌+చెప్పి= పెరగటాన్ని తెలియజేసి; వారు+ఉత్తమ క్షత్రియులు= పైన పేర్కొన్న 
వారందరు ఉత్తమరాజులు; వారలు= వారందరు; సమ్యక్‌+పరిపాలనంబునన్‌= మంచి ఏలుబడితో; నన్నున్‌+ అరయువారుగాన్‌= 
నన్ను జాగ్రత్తగా చూసేవారుగా; అనుగ్రహించినన్‌= ప్రసాదిస్తే; అచలితన్‌+అయి+ఉండెదను= స్థిరంగా ఉండగలను. 


తాత్సర్యం: ఆ భూదేవి సంరక్షించగా చావునుండి తప్పించుకొని, హైహయవంశరాజులు కొందరు చావకుండా 
బతికిపోయారు. కురువంశంలో జన్మించిన విదూరథుడి కుమారుడు బుక్షవంతమనేపర్వతంలో ఎలుగుబంట్లచేత 
రక్షించబడ్డాడు. సుదాసు వంశంలో జన్మించిన ఒకడిని యాగకాలంలో పరాశరుడు దయతలచి అతడిచేత 
శూద్రకులోచితంగా సర్వకర్మలు చేయించుకొనటం వలన సర్వకర్ముడనే ప్రసిద్ధిపొంది మిగిలిపోయాడు. శిబిచక్రవర్తి 
మనుమడైన వాడు అరణ్యంలో గోవులు రక్షింప బ్రతికిపోయాడు. ప్రతర్హనకుమారుడైన వత్సుడనే పేరు కలిగినవాడు 
దూడలను గోశాలలో సంరక్షింప బ్రతికిపోయాడు. దివిరథుని కుమారుడైన దధివాహనుడనే వాడికొడుకైన అంగుడనే 
వాడు గంగాతీరంలో గౌతమమహర్షి సంరక్షించటంవలన జీవించాడు. బృహ(ద్రథవంశంలో పుట్టిన భూరి అనే పేరు 
కలవాడు గృధకూట పర్వతంలో కొండముచ్చుల రక్షణలో (బ్రతికి బట్టకట్టాడు. మరుత్తుయొక్క సంతానంవలన 
పుట్టిన నాలుగేళ్ళ వయస్సున్న ముగ్గురు సముద్రుడి రక్షణలో పెరిగి పెద్దవారయ్యారు - అని చెప్పి 'వాళ్ళంతా 
ఉత్తమ క్షత్రియులు. సముచితమైన పరిపాలనలో పాలించగలవారినిగా నాకు ప్రసాదించండి. అప్పుడు నేను స్థిరంగా 
ఉండగలను” 


క వారలపెద్దలు నాకై | పోరం బరశురాము చేత. బొలిసిరి; నాకున్‌ 
వారి నధిపతులC జేయుట । గోరందగు. గాన యిట్లు గోరితి ననఘా!” 93 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాప రహితుడైన కశ్యప (ప్రజాపతీ! వారల పెద్దలు= పైన పేర్కొన్న వారు పెద్దలు; నాకై పోరన్‌= 
భూమికొరకు యుద్దం చేయగా; పరశురాము చేతన్‌+పాలిసిరి= పరశురాముడిచేత చనిపోయారు; నాకున్‌+వారిన్‌+అధిపతులన్‌+చేయుట= 
నాకు వారిని అధినేతలుగా చేయటం; కోరన్‌+తగున్‌= కోరతగినదే; కాన= కావున; ఇట్టు+కోరితిన్‌= అందుకే నేనిట్లా ప్రార్ధించాను. 
తాత్సర్యం: అనేక విధాలుగా రక్షించబడిన రాజవంశజుల పెద్దలందరు భూమికొరకు పోరాడిన వారే. అయితే 
వారందరు పరశురాముడి చేత సంహరించబడ్డారు. అందుకే వారు రాజ్యాధిపతులు కాదగిన వారని ఇట్లా 
కోరుకొన్నాను.” 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అనిన విని వారి రావించి య మ్మునీంద్రుం.। డందటను జూచి యాధిపత్యమున కిమ్మ 
హాభుజులు దగు వారని యవనిం దగిన | యట్లు విభజించి యభిషేక మాచరించి. 94 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని పలుకగా విని; వారిన్‌ రావించి= వారిని రప్పించి; ఆ+ముని+ఇం|ద్రుడు= ఆ మునిశ్రేష్టుడైన 
కశ్యపుడు; అందజణిను+చూచి= వచ్చిన రాజులందరిని పరిశీలించి చూచి; ఆధిపత్యమునకున్‌= అధికారానికి; ఈ+మహాభుజులు= 
ఈ మహా పరాక్రమ సంపన్నులు; తగువారు+అని= అర్హులని; తగిన+అట్టు= ఉచితమైన రీతిని; అవనిన్‌= భూమిని; విభజించి= 
పంచి; అభిషేకము+ఆచరించెన్‌= వారందరిని రాజ్యాభిషిక్తులను చేశాడు. 
తాత్పర్యం: ఆ కశ్యపప్రజాపతి భూదేవివలన తెలిసికొని రాజులందరిని పిలిపించి చూచి, రాజ్యాధిపత్యానికి అర్హులని 
భావించి, ఉచితమైన రీతిగా భూమిని విభాగించి వారిని రాజ్యాభిషిక్తులను చేశాడు. 
క. ఆ నృపుల వంశముల నా । నా నృపతులు పుట్టి; రిట్లు నరవర! నృప సం 

తానములు పెక్కు గలిగి మ । హీనాథత్వమున వ్రాలె నెందును గలయన్‌. 95 


ప్రతిపదార్థం: నరవర!= ఓ రాజ(శ్రేష్టుడవైన ధర్మరాజా!; ఆ నృపుల వంశములన్‌= ఆ రాజుల వంశాల మూలాన; నానా నృపతులు= 
అనేక రాజులు; పుట్టిరి= జన్మించారు; ఇట్టు= ఈ విధంగా; నృప సంతానములు= రాజ సంతతులు; పెక్కు+కలిగి= అనేకం 
పుట్టి; ఎందునున్‌+కలయన్‌= భూమి అంతటను; మహీనాథత్వమునన్‌+వ్రాలెన్‌= రాజ్యాధికారంలో (ప్రవేశించారు. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆ పైన పేర్కొన్న రాజవంశాలలో పెక్కుమంది రాజులు పుట్టారు. ఈ విధంగా 
రాజవంశాలు పుట్టి పెరిగి భూమి అంతట రాజ్యాధికారంలో (ప్రవేశించారు. 


క, అప్పరుసున( బెరి(గిన నృపు । లిప్పుడు భారత రణోపహృతులై పలువుర్‌ 
గుప్పలు గొనంబడి; రనికిం । దప్పిన వాడొక డొకండ ధర నంతంతన్‌. 96 


ప్రతిపదార్థం: ఆ+పరుసునన్‌= ఆ విధంగా; పెరిగిన నృపులు= వృద్దిపొందిన రాజులు; భారతరణ+ఉపహృతులు+అయి= భారత 
యుద్దంలో సంహరించబడినవారై; పలువుర్‌= అనేకులు; కుప్పలు గొనన్‌+పడిరి= కుప్పలుగా పడి ఉన్నారు; ధరన్‌= భూమిపై; 
అంతన్‌+అంతన్‌= అక్కడక్కడ; ఒకండు+ఒకండు= ఒక్కొక్కడు; అనికిన్‌= యుద్దానికి గురికాక; తప్పినవాండు= తప్పించుకొన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా అభివృద్ది చెందిన రాజులు భారతయుద్దంలో సంహరించబడి కుప్పలుగా కూలి పడి ఉన్నారు. 
భూమిమీద అక్కడక్కడ ఒక్కొక్కడుగా యుద్దంలో తప్పించుకొని ఉన్నారు. 


వ. నీ వడిగిన పూర్వ వృత్తాంతంబు చిత్తాయత్తంబుగా నెటింగించితి; ననవుడు ధర్మనందనుండు గోవిందు 
తోడ *'బరశురాము. డింతటి వాండగునే? కోపంబును, విక్రమాటోపంబును జిత్రంబుగా ధాత్రి నిఃక్షత్రంబు 
సేసె నని పలికె; వెండియు. 97 


ప్రతిపదార్థం: నీవు+అడిగిన= నీవు అడిగిన; పూర్వ వృత్తాంతంబు= పూర్వ చరిత్ర; చిత్త+ఆయత్తంబుగాన్‌= మనస్సుకు 
హత్తుకొనేటట్టుగా; ఎతింగించితిన్‌= తెలిపాను; అనవుడున్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; గోవిందు తోడన్‌= కృష్ణుడితో; 
పరశురాముండు+ఇంతటివాండు+అగునే?= పరశురాముడు ఇంత గొప్పవాడా?; కోపంబును= కోపమూ; విక్రమ+ఆటోపంబును= 
పరా(క్రమాతిశయమూ; చిత్రంబుగాన్‌= ఆశ్చర్యం కొల్పగా; నిః క్షత్రంబుగాన్‌+చేసెన్‌= రాజులు లేకుండా చేశాడు; అని పలికెన్‌= 
అని అన్నాడు; వెండియున్‌= మరల. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 209 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “నీవు అడిగిన పూర్వకథ - అంటే పరశురాముడిచేత సమస్తరాజులు 
సంహరించబడిన ఈ భూమి మీద రాజులు ఎట్లా పుట్టారని నీవు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పూర్వకథ 
- అంతటిని మనస్సుకు హత్తుకొనేటట్టు తెలిపాను’ - అని చెప్పాడు. ధర్మరాజు ఆశ్చర్య చకితుడై “పరశురాముడు 
ఇంత గొప్పవాడా? అత్యంత కోపంతో పరాక్రమంతో భూమిని అంతటిని క్షత్రియ రహితంగా చేయగలిగా'డని 


(ప్రశంసించాడు. 


తే. “ధరణియును బుక్షములు. బరాశరుండు గో స। మూహములు వత్సములు గౌతముండు గపులు. 
దోయధియు నింత పుణ్యంబు సేయునే? జ । నంబు భాగ్యంబు నభివర్ణనమున కెక్కె 98 


ప్రతిపదార్థం: ధరణియును= భూమి; బుక్షములు= ఎలుగు బంట్లు; పరాశరుండు= పరాశరుడు; గో సమూహములు= 
ఆలమందలు; వత్సములు= దూడలు; గౌతముండు= గౌతమ మహర్షి కపులున్‌= కోతులు; తోయధియున్‌= నీటికి నిధి అయిన 
సముద్రుడు; ఇంత పుణ్యంబు+చేయునే?= ఇంత పుణ్యం సంపాదిస్తాయా?; జనంబు భాగ్యంబున్‌= (ప్రజల అదృష్టం; 
అభివర్లనమునకున్‌+ఎక్కెన్‌= పొగడ్తకు తగినదయింది. 


తాత్పర్యం: పరశురాముడి కుఠారానికి బలికాకుండా రాజులను రక్షించిన భూమి, ఎలుగుబంట్లు, ఆవుల మందలు, 
దూడలు, కోతులు, సముద్రం మాత్రమే కాక పరాశర మహర్షి గౌతమ ముని కూడా ఇంత పుణ్యానికి నోచుకున్నారా? 
నిజంగా ఇది ప్రజల అదృష్టంగా అభివర్లించదగింది'. 


వ. అనియిట్లుసల్లాపంబు సేయుచు మాధవ ధర్మజు లరిగి, యోఘవతీ తీరంబున శరతల్పగతుం డై గాంగేయుం 
డున్నెడ కనతి దూరంబున రథావతరణంబు సేసిన, భీమసేన ప్రముఖులుం గృపాదులు నరదంబులు డిగ్గి, 
రిట్లందటు నంతరంగంబు లేకాగ్రంబులు సేసికొని చేరం జని, సాత్యవతేయ ప్రభృతి మునీంద్రులకుం బ్రణమిల్లి, 
మతి భీష్ముం గాంచి రట్లు సముచిత ప్రకారంబునం గని యతనిం బరివేష్టించి యాసీనులై రప్పు; డచ్యుతుం 
డమ్మహాత్ము నాలోకించి యుమ్మలించుచు నతనితోడ. 99 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; సల్హాపంబు+చేయుచున్‌= సంభాషించుకొంటూ; మాధవ ధర్మజులు+అరిగి= కృష్ణ ధర్మరాజులు వెళ్ళి; 
ఓఘవతీ తీరంబునన్‌= ఓఘవతీ నది ఒడ్డున; శరతల్ప గతుండు+అయి= అమ్ముల పాన్సునందు పడుకొన్న వాడై; 
గాంగేయుండు+ఉన్న+ఎడకున్‌= భీష్ముడు ఉన్న ప్రదేశానికి; అనతి దూరంబునన్‌= దగ్గరలోనే; రథ+అవతరణంబు+చేసినన్‌= 
రథంలో నుండి దిగగానే; భీమసేన (ప్రముఖులున్‌= భీముడు మొదలైనవారును; కృప+ఆదులున్‌= కృపాచార్యుడు మొదలైన 
వారును; అరదంబుల్‌+డిగ్గిర= రథాల నుండి దిగిపోయారు; ఇట్టు+అందణున్‌= ఈ విధంగా అందరూ; అంతరంగంబులు+; 
ఏక+అ(గ్రంబులు+చేసికొని= హృదయాలను ఏకాగ్రతతో ఉంచుకొని; చేరన్‌+చని= సమీపించి; సాత్యవతేయ (ప్రభృతి 
ముని+ఇంద్రులకున్‌= సత్యవతీ పుత్రుడైన వ్యాసుడు మొదలైన మునిశ్రేష్టులకు; ప్రణమిల్లి= నమస్కరించి; మజి= ఆ వెనుక; 
భీష్మున్‌+కాంచిరి= భీష్ముడిని సందర్శించారు; అట్టు= ఆ రీతిగా; సముచిత (ప్రకారంబునన్‌+చని= తగినట్టుగా వెళ్ళి; అతనిన్‌= 
ఆ భీష్ముడిని; పరివేష్టించి= చుట్టుమూగి; ఆసీనులు+ఐరి= కూర్చున్నారు; అప్పుడు+అచ్యుతుండు= ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు; 
ఆ+మహాత్మున్‌= ఆ భీష్ముడిని; ఆలోకించి= చూచి; ఉమ్మలించుచున్‌= బాధపడుతూ; అతనితోడన్‌= ఆ భీష్ముడితో. 


తాత్సర్యం: శ్రీకృష్ణ ధర్మరాజులు మాటలాడుకొంటూ వెళ్ళి ఓఘవతీ నదీతీరంలో అమ్ములపాన్సుపై పడుకొని 
భీష్ముడు ఉన్న ప్రదేశానికి దగ్గరలోనే రథం నుండి దిగారు. అట్లాగే భీముడు, కృపుడు మొదలైనవారు రథాలనుండి 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


దిగారు. అందరూ హృదయాలను స్వాయత్తపరచుకొని సమీపించి వ్యాసుడు మొదలైన మునిశ్రేష్ణులకు నమస్కరించి 
ఆ వెనుక భీష్ముడిని దర్శించారు. ఆ విధంగా భీష్ముడిని దర్శించి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు 
ఆ మహనీయుడిని పరిశీలించి బాధ పడుతూ - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “నీకు మున్వోలె నవ్యాకులమై యున్న । యదియె చిత్తంబు? దేహంబు పీడ 
ఘనము మనఃపీడకంటె నందురు బుధు । లొక ముల్కి యొడలిలో నున్న నలత 
సేయు; నెమ్మెయి బహుసాయక కీలిత । మైన యంగంబు నొ వ్వడుగ నేల? 
యిట్టు లుండియు నించుకేనియు దుఃఖంబు(। బొరయమి పితృ్యవరస్పూర్తి. గాదె! 


ఆ. దేవతలకు నైన నీ వుపదేశింతు । కలిమి లేములకు వికార మొంద 
కుండ బోధ వృద్దు లొరులు నిన్‌ దేర్చంగ । వలవ కునికి నిజ మవార్యతేజ! 100 


ప్రతిపదార్థం: అవార్యతేజ!= వారించటానికి వీలులేని తేజస్సు కల ఓ భీష్ముడా!; నీకున్‌= నీకు; మున్‌+పోలెన్‌= ముందువలెనే; 
చిత్తంబు= మనస్సు; అవ్యాకులము+అయి ఉన్న అదియె?= కలత లేకుండా ఉన్నది కదా!; బుధులు= పెద్దలు; మనఃపీడకంటెన్‌= 
మానసిక బాధకంటె; దేహంబు పీడ= శారీరకమైన బాధ; ఘనంబు+అం(డ్రు= గొప్పది అంటారు; ఒక ముల్కి +ఒడలిలోన్‌+ఉన్నన్‌= 
ఒకే ఒక్క బాణం శరీరంలో ఉంటేనే; నలంత చేయున్‌= బాధిస్తుంది; ఏ+మెయిన్‌= ఏ విధంగా; బహుసాయక కీలితము+అయిన= 
అనేక బాణాలచేత గుచ్చుకొనబడ్డ; అంగంబు= శరీరంయొక్క; నొవ్వు+అడుగన్‌+ఏల?= బాధ ఎట్టా ఉన్నది అని అడుగనక్కరలేదు 
కదా! ఇట్టులు+ఉండియున్‌= నీ శరీరంలో ఇన్ని బాణాలున్నా; ఇంచుక+ఏనియున్‌= కొంచెమైనా; దుఃఖంబు+పొరయమి= దుఃఖం 
కలుగకుండా ఉండటానికి; పితృవర స్ఫూర్తిన్‌+కాదె!= మీ తండ్రి అయిన శంతను మహారాజు ఇచ్చిన వరంయొక్క గొప్పతనం 
కదా!; దేవతలకున్‌+ఐనన్‌= దేవతలకు కూడా; నీవు+ఉపదేశింతు(వు)= ఉపదేశించుటకు సమర్భుడవు; కలిమి లేములకున్‌= 
ధనమున్నా, లేకున్నా; వికారము+ఒందకుండన్‌= వ్యతిరేక భావం పొందకుండా; ఒరులు= ఇతరులైన; బోధవృద్దులు= జ్ఞానవృద్దులు, 
పెద్దలు; నిన్నున్‌+తేర్చంగ వలవక+ఉనికి= నిజం నీకు బోధించవలసిన అవసరం లేని మాట వాస్తవం. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు - 'ఓ మహానుభావా! నీ మనస్సు ఇదివరలోవలెనే కలత లేకుండా 
ఉన్నది కదా! మానసిక బాధకంటె శరీర బాధ గొప్పదని పెద్దలు చెప్పుతారు. శరీరంలో ఒక బాణమున్నా బాధిస్తుంది. 
కాగా, అనేక బాణాలు నాటిన నీ శారీరకబాధను గురించి అడగాలా? ఈ విధంగా ఉన్నప్పటికి నీకు బాధ కలగలేదంటే 
దానికి మీ తండ్రి వరమే కారణం. దేవతలకు సైతం నీవు ఉపదేశించగల సమర్గుడవు. నీకు బాధ ఉన్నా లేకున్నా 
నీకు ఏ పెద్దలు ప్రబోధించ నక్కరలేదు. 


విశేషం: భీష్ముడు తన తండ్రికి సత్యవతిని భార్యగా చేయటంలో జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పూనుతున్నట్టు శపథం చెయ్యటం 
మూలాన శంతనుడు మెచ్చుకొని భీష్ముడికి స్వచ్చంద మరణం వరంగా ప్రసాదించాడు. ఆ కారణంగానే శరతల్పగతుడైన 
భీష్ముడు యుద్దంలో నాటిన శస్తాస్తాలు ఏ విధమైన బాధను కలిగించలేదని మన మిక్కడ [గ్రహించవలసి ఉన్నది. తిక్కనలో 
సూక్తులు ఉన్నాయి. “బుధులు మనః పీడకంటె దేహంబు పీడ ఘనము” అందురు. 'ఒక ముల్కి యొడలిలోనున్న నలత 
సేయు నెమ్మెయి బహుసాయక కీలితమైన యంగంబు నొ వ్వడుగ నేల?” ఇవి చక్కటి సామెతలు. కృష్ణుడి ఈ సమాశ్వాస 
వాక్యాలతో భీష్ముడు ఆనందించాడు. ఇక్కడ మనఃపీడకంటె దేహపీడ ఎక్కువంటాడు శ్రీకృష్ణుడు. కాని, లోకంలో మనోవేదన 
గొప్పదని గదా (ప్రసిద్దం? మరి ఏ న్యాయాన్ని అనుసరించి కృష్ణుడు అట్లా ప్రయోగించాడో తెలియదు. సమయానికి తగు 
మాటలాడు వైఖరి అంటే ఇదేనేమో! 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 211 


క. భూతంబుల సంసరణము । భూత భవద్దావి కార్యములు గర్మ సము 
ద్యోతన భంగియు నీ యథ । చేతివి కావె కురువంశశేఖరజన్నా! 101 


ప్రతిపదార్థం: కురువంశ శేఖర జన్మా!= కురువంశమునందు శ్రేష్టమైన జన్మం కలిగిన ఓ భీష్మా!; భూతంబుల= 
సర్వప్రాణికోటియొక్క; సంసరణము= జీవనమూ; భూత= కడచిన; భవత్‌= జరుగుతున్న; భావి కార్యములు= భవిష్యత్‌ కాలమునకు 
సంబంధించిన కార్యములు; కర్మసమ్‌+ఉద్యోతన భంగియున్‌= కర్మలయొక్క అత్యంతంగా (ప్రకాశించే రీతి; నీ+అరచేతివి కావే!= 
నీ కరతలాధీనాలే కదా! 


తాత్పర్యం: |ప్రాణికోటుల జీవనరీతి, (త్రికాలాలలో చేసే కార్యకలాపాలు, కర్మానుష్టానంవలన ్రకాశమానమై 
వెలుగొందే విధానం - ఓ భీష్మా! నీకు కరతలామలకమే కదా! అని శ్రీకృష్ణుడు భీష్ముడిని (ప్రశంసించాడు. 


వ. అని వెండియు. 102 
తాత్పర్యం: అని చెప్పి మరల - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. _'రాజటె! రాగహీను( డటె! రాజిత సుందరమూర్తి యట్టై! వి 

బభ్రాజిత సంపదున్నత్రి విభాసిత వర్తను( డట్టె! కామినీ 

రాజి మనోజ్జభంగి చతురత్వ ధనుండటె! బ్రహ్మచర్యదీ 

క్షా జిత మన్మథుండు నటె! జన్మము లిట్టివి యెందు గల్గునే? 103 
ప్రతిపదార్థం: రాజు+అటె!= రాజట కదా!; రాగహీనుండు+అటె!= రాగరహితుడట కదా; రాజిత సుందరమూర్తి+అట్టె!= ప్రకాశిస్తున్న 
సౌందర్యమూర్తి కూడానట కదా!; విభ్రాజిత సంపద్‌+ఉన్నతి= ప్రకాశమనే సంపదయొక్క జొన్నత్యం చేత; విభాసిత= వెలుగొందుతున్న; 
వర్తనుండు+అట్టె!= నడవడిక కలవాడట!; కామినీ రాజి మనోజ్ఞ భంగి చతురత్వ ధనుండు+అటె!= (స్తీ సమూహానికి మనోహరమైన 
రీతిలో, నైపుణ్యమనే సంపద కలవాడట కదా!; బ్రహ్మచర్య దీక్షా జిత మన్మథుండున్‌+అటె!= బ్రహ్మచర్యమనే పట్టుదలతో జయించబడిన 
మన్మథుడు కలవాడట!; ఇట్టివి జన్మముల్‌= ఇట్టాంటి పుట్టుకలు; ఎందున్‌+కలుగునే?= ఎక్కడైన సంభవిస్తాయా? 
తాత్పర్యం: శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉద్దేశించి ఈ విధంగా (ప్రశంసించాడు; 'క్షత్రియుడుగా జన్మించాడు. 
మహర్షులవలె ద్వంద్యాతీతుడయ్యాడు, (ప్రకాశిస్తున్న సౌందర్యమూర్తి. విభ్రాజమానమై అత్యున్నతంగా వెలుగొందే 
నడవడిక కలవాడు; (స్తీసమూహానికి మనోహరమైన నైపుణ్యసంపద కలవాడు; (బ్రహ్మచర్యదీక్షచేత మన్మథుడిని 
జయించినవాడు; ఇట్లాంటి జన్మలు మరెక్కడైనా సంభవిస్తాయా? 


విశేషం: అలం: అర్భాంతరన్యాసం. శ్రీకృష్ణుడు భీష్ముడిని ఉత్తమ గుణగణాలను మిక్కిలి ప్రశంసించాడు. అట్లాంటి గుణాలు కలవాడు 
కావటంవలన ధర్మజుడికి సమస్తధర్మాలను ప్రబోధించగలిగాడు భీష్ముడు. మూల శ్లోకాలకు వన్నె తెచ్చేరీతిలో మనోహరంగా రచించాడు 
తిక్కన. భీష్ముడి గొప్పతనాన్ని (ప్రశంసిస్తూ చేసిన ఈ పద్యరచన తిక్కన శైలీవిన్యాసాని కొక మచ్చు తునక, 
క, సురలును నసురులు యక్షులు । నురగులు గంధర్వులును మహోద్దతిం బై పై 

నురవడి వచ్చిన నొకండవ । పరాజితులం జేయు దుగ్ర బాహా స్పురణన్‌. 104 


ప్రతిపదార్థం: సురలునున్‌= దేవతలును; అసురులున్‌= రాక్షసులును; యక్షులున్‌= యక్షులును; ఉరగులున్‌= నాగులును; 
గంధర్వులును; మహా+ఉద్దతిన్‌= గొప్ప పరాక్రమంతో; పైపైన్‌= మీది మీదికి; ఉరవడిన్‌వచ్చినన్‌= మహావేగంతో వస్తే; ఒకండవు+అ= 
ఒక్కడవే; ఉ(గ్రబాహా స్పురణన్‌= భయంకరమైన బాహు పరాక్రమ స్పూర్తితో; పరాజితులన్‌+చేయుదు(వు)= ఓడించగలవు. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దేవతలు, రాక్షసులు, నాగులు, యక్షులు, గంధర్వులు మహాపరాక్రమంతో, మహావేగంతో మీది కెత్తి 
వచ్చినా లెక్కచేయక ఒక్కడవే ఎక్కటికయ్యంలో భయంకరమైన బాహుపరాక్రమంతో పరాజితులను చేయగల 
సమర్దుడవు. 


చ.  దమమును సత్యముం దపము దానము వేదములందు. జాపవే 
దమునను గల్లు నైపుణియు, ధర్మవిధిజ్ఞతయున్‌, విరోధి భూ 
రమణ విమర్దన క్రను విరాజిత శౌర్యము నీకు బోలె నై 
జము లగువాండు వేజొకండు శంతనునందన! పుట్టం డెన్న(డున్‌. 105 


ప్రతిపదార్థం: శంతను నందన!= ఓ శంతను మహారాజు కుమారుడవైన భీష్మా!; దమమును= కర్మేంద్రియాల నిగ్రహం; 
సత్యమున్‌+తపమున్‌= సత్యం, తపస్సు; దానమున్‌= దానం; వేదములందున్‌+చాప వేదమునను= చతుర్వేదాలలోను, 
ధనుర్వేదంలోను; కల్గు= కలిగినట్టి; నైపుణియున్‌= నైపుణ్యం; ధర్మవిధిజ్ఞతయున్‌= ధర్మగుణం యొక్క జ్ఞానం; విరోధి= 
శత్రువులైన; భూరమణ= భూపతులను; మర్దన= సంహరించే; (క్రమ= పద్దతిచేత; విరాజిత= (ప్రకాశిస్తున్న; శౌర్యమున్‌= 
పరాక్రమం; నీకున్‌+పోలెన్‌= నీకువలె; నైజములు+అగువాండు= సహజసిద్దమైన వాడూ; ఎన్న(డున్‌= ఏ కాలంలోనూ; 
వేలు+ఒ6కడు= మరొకడు; పుట్టండు= జన్మించడు. 


తాత్పర్యం: ఓ భీష్మా! దమమూ, సత్యం, తపోదానాలు, వేదాలలోనూ ధనుర్వేదంలోను అత్యంత నైపుణ్యం, 
ధర్మోచితమైన జ్ఞానం, శత్రురాజులను వధించి విరాజిల్లే పరాక్రమం - నీవలె సహజసిద్ధంగా కలవాడు, ఏ కాలంలోనూ 
జన్మించడు.' 

విశేషం: తిక్కన పద్యరచనా శైలికి నిదర్శనం ఈ పద్యం. భీష్ముడి ఉత్తమ గుణగణాలను శ్రీకృష్ణుడు ఏకరువు పెట్టాడు ఈ 
పద్యంలో. తిక్కన రచనారీతిలో చక్కటి శైలీ విన్యాసంతో 103 పద్యంవలె మనోహరంగా రచించాడు. మూలంలోని మూడు శ్లోకాలను 
తిక్కన ఈ పద్యంలో సముచితంగా మనోహరంగా రచించాడు. 


క వేయేల? సంభవించునె | సాయక తల్పమున నుండి చావ(గ నొల్లన్‌ 
నా యిచ్చం గాక? యను నరు€। డే యుగమున జూడ వినంగ నెచ్చట నైనన్‌. 106 


ప్రతిపదార్థం: వేయి+ఏల?= వేయి మాట లెందుకు?; సాయక తల్పమునన్‌+ఉండి= అమ్ముల పాన్సునందుండి, శయనించి ఉండి; 
నా ఇచ్చన్‌+కాక= నా ఇష్ట ప్రకారం కాక; చావ(గన్‌+ఒల్లన్‌= మరణించ నిష్టపడను; అను= అనే; నరుండు= మానవుడు; ఏ యుగమునన్‌= 
ఏ యుగంలోనైనా; ఎచ్చటన్‌+ఐనన్‌= ముల్లోకాలలో ఎక్కడైనా; చూడన్‌ వినంగన్‌= చూడగా, వినగా; సంభవించునె?= కలుగుతాడా? 
తాత్సర్యం: ఏమైనా, శరతల్పగతుడై ఉండి, నా ఇష్టానుసారంగానే నేను మరణిస్తాను అని చెప్పగల మానవుడిని 
గూర్చి ఇంతకు ముందు యుగాలలోనూ, ముల్లోకాలలోనూ, ఎప్పుడైనా, ఎక్కడైనా వినబడటం గానీ, చూడబడటం 


గానీ జరిగిందా? 
తే. వసువులందును బెద్దవు, వాసవాది । సురుల మిగులుదు గుణముల, ధరణిసురులు 
సెప్ప విందు, నీ మహిమ నా చిత్తమునను । గందు ననుపమతేజ! గంగాతనూజ! 107 


ప్రతిపదార్థం: అనుపమ తేజ!= సాటిలేని తేజస్సు కలవాడా; గంగా తనూజ!= గంగాదేవికి పుత్రుడైన భీష్మా!; వసువులందును+పెద్దవు= 
అష్టవసువులందరిలోను పెద్దవాడవు; గుణములన్‌= ఉత్తమ గుణగణాలలో; వాసవ+ఆది= ఇంద్రుడు మొదలుకొని; సురులన్‌= 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 213 


దేవతలలో; మిగులుదు(వు)= (శ్రేష్టుడనిపించు కొంటావు; నీ మహిమ= నీ మాహాత్మాాన్ని గూర్చి; ధరణి సురులు= భూ దేవతలైన 
(బ్రాహ్మణులు; చెప్పన్‌ విందున్‌= పొగడగా విన్నాను; నా చిత్తమునను+కందున్‌= నా మనస్సులోను నే నెరుగుదును. 


తాత్పర్యం: సాటిలేని తేజస్సంపన్నుడా! పవిత్ర గంగాదేవి పుత్రుడవైన ఓ భీష్మా! అష్టవసువులలో పెద్దవాడవు. 
ఉత్తమ గుణగణాలలో శ్రేష్టుడవైన నీతో ఇంద్రాది దేవతలు సైతం చాలరు. బ్రాహ్మణులు నీ మహిమను గూర్చి 
పొగడగా విన్నాను. నేను సైతం నా మనస్సులో గుర్తించాను”. 


విశేషం: అష్టవసువులు: ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు - అని 
ఎనిమిది మంది అందులో (ప్రభాసుడే భీష్ముడుగా జన్మించాడు. ఒకానొక సమయంలో అష్టవసువులు భార్యా సమేతులై 
వశిష్టాశ్రమానికి వెళ్ళారు. వశిష్టుని హోమరధేనువు పాలుతాగితే జరామరణాలు ఉండవని తెలిసి దాన్ని అష్టవసువులు అపహరిస్తారు. 
ఈ విషయం తెలుసుకొన్న వశిష్టుడు అష్టవసువులను మానవులుగా జన్మించమని శపిస్తాడు. అందులో 'ప్రభాసుని భార్య ఈ 
హోమధేనువు అపహరణకు మూలమని తెలిసి భూలోకంలో సంతాన రహితుడై చిరకాలం జీవించేటట్టు శపించాడు. అతడే 
భీష్ముడు. 

వ. అని పలికి పాండవాగ్రజుం జూపి. 108 


ప్రతిపదార్థం: అని పలికి= అని శ్రీకృష్ణుడు మాటలాడి; పాండవ+అ(గ్రజున్‌+చూపి= పాండవులలో మొదటి వాడైన ధర్మరాజును 
భీష్మునకు చూపించి. 


తాత్పర్యం: అని శ్రీ కృష్ణుడు పలికి ధర్మరాజుకు భీష్ముడిని చూపించి - (తరువాతి పద్యంతో అన్వయం). 
కృష్ణుండు ధర్మజునకు ధర్మము లుపదేశింప భీష్ము నియమించుట (సం. 12-50-29) 


ఉ. నీవు తపో విశేష మహనీయతఈ. జేసి జగంబు లన్నియున్‌ 
భావమునం గనుంగొని నృపాల మహోత్తర! చాలు; దీత( డ 
త్యావిల చిత్తుడయ్యె సుహృదాప్తమృతిన్‌ దురటిల్లు నెవ్వగం 
బోవగం ద్రోవు నీ దయిన పుణ్యతమస్సుట వాక్య పద్ధతిన్‌. 109 


ప్రతిపదార్థం: నృపాల మహా+ఉత్తర=రాజులలో మహాశ్రేష్టుడైన ఓ భీష్మా!; నీవు; తపః+విశేష+ మహనీయతన్‌+చేసి= విశిష్టమైన 
తపస్సు యొక్క, గొప్పతనం వలన; భావమునన్‌= మనస్సునందే; జగంబులు+అన్నియున్‌= లోకములన్నింటిని; కనుంగొని= 
తెలిసికొని; చాలుదు(వు)= సమర్దుడవై ఉంటావు; ఈతండు= ఈ ధర్మరాజు; సుహృద్‌+ ఆప్తమృతిన్‌= స్నేహితుల, బంధువుల 
యొక్క మరణంచేత; అతి+ఆవిలచిత్తుండు+అయ్యెన్‌= అత్యంత బాధతో కూడిన చిత్తం కలవాడు అయ్యాడు; దురటిల్టున్‌= 
తపిస్తున్నాడు; నెజ+వగన్‌= మిక్కిలి బాధను (ధర్మరాజుయొక్క బాధను); నీదు+అయిన= నీదైన; పుణ్యతమ స్ఫుట వాక్య పద్దతిన్‌= 
మహా పుణ్యంతో కూడుకొని స్పష్టమైన మాటల రీతితో; పోవ(గన్‌+(త్రోవు(ము)= తొలగి పోయేటట్టుగా చేయవలసింది. (శ్రీకృష్ణుడు 
కోరుతున్నాడు). 


తాత్సర్యం: 'ఓ రాజశ్రేషుడైన భీష్మా! నీవు అత్యంత తపస్సంపన్నుడవు. అందువలననే లోకాలలో జరిగే సమస్త 
విషయాలను మనస్సునందే (గహించగలవు. ఈ ధర్మరాజు మిత్రులు, బంధువులు అందరు మరణించగా 
దుఃఖంతో బాధాతప్తుడై ఉన్నాడు. నీ ఉత్తమమైన మాటల పోహళింపుచేత ధర శ్రరాజు బాధను తొలగించవలసిందని 
కోరుతున్నాను. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'నృపాలమహోత్తరి - అని తిక్కన భీష్ముడికి విశేషణం వాడటంతో భీష్ముడి రాజధర్మాన్ని, రాజనీతిని గుర్తింపచేస్తున్నాడు. 

అట్లాగే 'తపోవిశేష మహనీయత చేసి” అనే ప్రయోగంవలన భీష్ముడి తపోనిరతి, దాని మూలంగా సమస్త లోకజ్ఞత వ్యక్తం చేయటం 

జరిగింది. పుణ్యతమస్సుట వాక్యపద్దతినో అనటంవలన దుఃఖితమతి అయిన ధర్మరాజును ప్రస్ఫుటమైన చక్కటి మాటల నీటుతో 
భీష్ముడు ఊరడించగల డని సంభావించవచ్చును. 

వ. నాలుగు వర్ణంబులకును నాలుగాశ్రమంబులకు నిట్టిట్టివి యర్ధంబులని నాలుగు వేదంబులం జెప్పిన 
ధర్మంబులు నీకు విదితంబులు; ప్రవృత్తి నివృత్తులును సాంఖ్యయోగంబులును బురాణేతిహాసంబులు 
ధర్మశాస్తంబులు నవగతంబులు; సర్వసంశయచ్చేదన దక్షుండ; వీ వీక్షితిపతి నాదరింపుము; శోక మోహగ్రస్తం 
బగు జనంబు నిస్తరింపంజేయుట గదా మిము బోటుల బుద్ది విస్తారంబునకు ఫలం' బనిన విని మొగం 
బించుక యెత్తి కృతాంజలి యై గాంగేయుండు గోవిందున కిట్లనియె. 110 

ప్రతిపదార్థం: నాలుగు వర్షంబులకును= చతుర్వర్థాలకు; నాలుగు+ఆ(శమంబులకున్‌= మానవుడు ఆచరించవలసిన నాలుగు 
ఆ(శమాలకు; ఇట్టివి+ఇట్టివి= ఇట్టాంటివి; అర్హములు+అని= తగినవని; నాలుగు వేదంబులన్‌= నాలుగు వేదాలలోను; చెప్పిన= 
చెప్పబడిన; ధర్మంబులు= సమస్త ధర్మాలు; నీకు విదితంబులు= నీకు తెలుసును కదా; ప్రవృత్తి నివృత్తులును= ప్రవృత్తి నివృత్తులనే 
చిత్తవృత్తులు; సాంఖ్య యోగంబులును= సాంఖ్య యోగాదులూ; పురాణ+ఇతిహాసంబులును= పురాణాలూ, ఇతిహాసాలూ; 
ధర్మశా'స్తంబులును= ధర్మశా(స్తాదులూ; అవగతములు= నీకు తెలిసినవే; ఈవు= నీవు; సర్వ సంశయ+ఛేదన దక్షుండవు= అన్ని 
సందేహాలను నివృత్తి చేయగల సమర్భుడవు; ఈక్షితిపతిన్‌+ ఆదరింపుము= ఈ ధర్మరాజును ఆదరించుము; మిముబోటుల= 
మీలాంటి వారి; బుద్ది విస్తారంబునకున్‌= విస్తృతమైన జ్ఞానానికి; శోక మోహ (గ్రస్తంబు+అగు= దుఃఖ మోహాలతో కూడిన; జనంబున్‌= 
ప్రజలను; నిస్తరింపన్‌+చేయుట+ఫలంబు కదా!= ఊరడింపచేయటమే ప్రయోజనం కదా!; అనినన్‌ విని= అని చెప్పగా విని; 
మొగంబు+ఇంచుక+ఎత్తి= ముఖం కొద్దిగా పైకెత్తి; కృత+అంజలి+ఐ= చేతులు జోడించిన వాడై; గాంగేయుండు= గంగాపుత్రుడైన 
భీష్ముడు; గోవిందునకున్‌= శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: చతుర్వర్థాల ప్రజలు, చతురాశ్రమాలలో ఆయా ప్రజలు చేయవలసిన అర్హమైన కార్యకలాపాలు, 
చతుర్వేదాలలో చెప్పబడిన అన్ని ధర్మాలు నీకు తెలుసు. ప్రవృత్తిని వృత్తి మార్గాలు, సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలు, 
ధర్మశా(స్రాలు నీకు కరతలామలకాలే. నీవు సర్వసంశయాలను నివృత్తి చేయగల సమర్ధుడవు. నీవు ఈ ధర్మరాజును 
ఆదరించుము. మీవంటి వారి సర్వసమర్థతకు, బుద్దివిస్తారతకు, శోకమోహాలతో బాధా సంతప్తులైన (ప్రజలను 
తరింపచేయటమే ప్రయోజనం కదా! అని కృష్ణుడు పేర్కొనగా విని భీష్ముడు కొద్దిగా కృష్ణుడివైపు ముఖం తిప్పి, 
నమస్కరించి శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు: 

విశేషం: నాలుగు వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. 

నాలుగు ఆ(శ్రమాలు: (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం 
నాలుగు వేదాలు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం 

క 'కర్తయును భర్తయును సం । హర్తయు జగములకు నీవ! యాశ్రిత జన ఘో 
రార్తి నిరాస నిపుణ సం । కీర్తన! యోగీశ్వరేశ! కృష్ణ వరేణ్యా!' 111 

ప్రతిపదార్థం: యోగి+ ఈశ్వర+ఈశ!= యోగులలో శ్రేష్టులకు (శ్రేష్టుడైన వాడా!; కృష్ణవేణ్యా!= శ్రేష్టుడవైన ఓ కృష్ణా]; ఆ(శ్రిత= 

ఆశ్రయించిన; జన= జనులయొక్క; ఘోర+ఆర్తి= భయంకరమైన దుఃఖాన్ని; నిరాస నిపుణ సంకీర్తన= తొలగించుట యందు 
నిపుణుడవై కీర్తింఏబడుతున్న వాడా; జగములకున్‌= లోకాలకు; కర్తయును= సృష్టికర్తా; భర్తయును= సంరక్షకుడును; సంహర్తయున్‌= 
వినాశకుడు; నీవ= నీవే. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 215 


తాత్పర్యం: 'యోగిశ్రేష్టుడవైన ఓ శ్రీకృష్ణా! ఆశ్రయించిన ప్రజల దుఃఖాన్ని పోగొట్టటంలో నిపుణుడవైనవాడా! 
జగత్తులన్నింటికీ సృష్టి స్థితి లయ కారకుడవు నీవే కదా! 
— అ థి 

విశేషం: ఈ పద్యంలో శ్రీకృష్ణుడు సర్వశక్తి మంతుడని, కనుకనే ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టేవాడని ధ్వనింపచేస్తున్నాడు. కృష్ణుడు 
భీష్ముడిని పొగడినదంతా ఒక ఎత్తైతే శ్రీకృష్ణుడిని భీష్ముడు పొగడటం ఒక ఎత్తు, 

మూలంలోని తొమ్మిది శ్లోకాలలో భీష్ముడు శ్రీకృష్ణుని గూర్చి పలికిన ప్రశంసా వాక్యాలను తిక్కన చిన్న కందపద్యంలో 
చక్కగా ధ్వనింపచేశాడు. ఇంతకు (క్రితం చేసిన స్తవరాజంలోని కొన్ని శ్లోకాల పునరుక్తులు మూలంలోని ఈ భాగంలో ఉన్నాయి. 
వాటిని పునరుక్తి చేయకుండా ఒకే పద్యంలో వివరించాడు తిక్కన. 
వ. అని మటియు ననేక ప్రకారములం బ్రశంసించి నాకు మేలెయ్యది దానిని నీ దివ్య చిత్తంబునం దలంపు 

మనవుడు నద్దేవుం డిట్లనియె. 112 
ప్రతిపదార్థం: అని మజియున్‌= అని చెప్పి మరల; అనేక (ప్రకారంబులన్‌= వివిధ రీతులలో; (ప్రశంసించి= పొగడి; నాకు 
మేలు+ఏ+అది= నాకు ఏది మంచిదో దానిని; నీ దివ్య చిత్తంబునన్‌+తలంపుము= నీ దేవతా సంబంధమైన మనస్సులో 
ఆలోచించుము; అనవుడున్‌= అనగానే; ఆ+దేవుండు+ఇట్టు+అనియెన్‌= ఆ దేవుడు ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అని భీష్ముడు శ్రీకృష్ణుడిని అనేక రీతులుగా పొగడి 'నా కేది మేలో నీ మనస్సునందే ఆలోచించుము” 
అని చెప్పగా ఆ శ్రీకృష్ణుడు ఇట్టా అన్నాడు. 
తే. “అచల భక్తి నిత్యంబు నాయందు నీకు€। గలిమి€ జేసి నీ యంతరంగమున నాదు 

దివ్యరూపంబు నొలయించితిం బ్రమోద । భాజనం బైతి భీష్మ తపస్వ్వరూప! 113 
ప్రతిపదార్థం: భీష్మ తపస్వ్వరూప!= భయంకరమైన తపస్సే స్వరూపంగా కలిగిన ఓ భీష్మా!; నాయందున్‌= నాపై; అచలభక్తి= 
ప్రగాఢతమమైన భక్తి; నీకున్‌+కలిమిన్‌+చేసి= నీకుండటంచేత; నీ అంతరంగమునన్‌= నీ మనస్సునందు, హృదయంలో; నాదు= 
నా యొక్క; దివ్యరూపంబున్‌= దైవ స్వరూపాన్ని; ఒలయించితిన్‌= సంకల్పించాను; ప్రమోద భాజనంబు+అయితి= సంతోషానికి 
అర్హుడ వయ్యావు. 
తాత్సర్యం: 'కఠినమైన శపథం చేసి ఘోరమైన తపస్సే రూపు దాల్చిన ఓ భీష్మా! ఎల్లప్పుడు నాయందు నీ భక్తి 
ప్రగాఢమై ఒప్పుతుంది. అందువలననే నీ హృదయంలో నా దైవస్వరూపాన్ని నిలిపాను. అత్యంత సంతోషానికి 
అర్హుడవయ్యావు.” 

యౌ 


వ. మేలు వేటి తలంప నేల?” యని వెండియు. 114 


ప్రతిపదార్థం: మేలు= శ్రేయస్సు; వేజ+తలంపన్‌+ఏల?= మరొక మారు ప్రత్యేకంగా ఆలోచించటం ఎందుకు?; వెండియున్‌= 
మరల. 
తాత్పర్యం: అని శ్రీకృష్ణుడు మెచ్చుకొంటూ మళ్ళీ మేలును గూర్చి ఆలోచింపనవసరం లేదని చెప్పి, మరల ఇట్టా 
అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం.) 
క  “భక్తియు నార్జవమును సం । యుక్తము లై యున్న యట్టి యుల్లంబున నా 

సక్తి నిలుతు; నిందొకండు వి । యుక్తం బైనను వసింప నుర్వీనాథా! 115 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా భీష్మా!; భక్తియున్‌= భక్తియును; ఆర్జవమును= బుజు మార్గమును; సంయుక్తములు+అయి+ 
ఉన్న+-అట్టి= కలిసి ఉన్నటువంటి; ఉల్లంబునన్‌= మనస్సునందు; ఆసక్తిన్‌= నిలుతున్‌= మిక్కిలి ఆసక్తితో నివసిస్తూ ఉంటాను; 
ఇందున్‌+ఒకండు= వీటిలో ఏ ఒక్కటి; వియుక్తంబు+ఐనను= కలవకుండా పోయినట్లయితే; వసింపను= నివసించను. 


తాత్పర్యం: 'ఓ భీష్మా! భక్తి ఆర్జవము రెండు కలిసి ఉన్న మనస్సునందు నేను నివసిస్తాను. ఇందులో ఏ ఒక్కటి 
లేకపోయినా నేను ఉండను” 
విశేషం: భక్తి ఆర్జవము రెండూ భీష్ముని మనస్సులో ఉండటంవలననే శ్రీకృష్ణుడు ఆసక్తితో భీష్ముడి మనస్సునందు దైవస్వరూపాన్ని 
అధివసింప చేశాడు. 
తే అనఘ! యినుం డింక నేది యాటు దివస । ములకు. దా నుత్తరాయణమున( జరింప. 

దొడ(గు; నీ వప్పు దేహంబు విడిచి యేం గు | దపునరావృత్తి పదమున కభినుతముగ. 116 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ భీష్మా!; ఇనుండు= సూర్యుడు; ఇంకన్‌= ఇటు తరువాత; ఏన్‌+పది యాణు 
దివసములకున్‌= ఏబది ఆరు రోజులకు; తాన్‌+ఉత్తరాయణమునన్‌= తాను ఉత్తరాయణమునందు; చరింపన్‌+తొడంగున్‌= 
ప్రవర్తించటం ప్రారంభిస్తాడు; నీవు+అప్పుడు= నీవు ఆ సందర్భంలో; దేహంబున్‌ విడిచి= ఈ భౌతిక శరీరాన్ని వదలి; అపునః+ ఆవృత్తి 
పదమునకున్‌= మరల జన్మలేని మోక్షపదవికి; అభినుతముగన్‌= పొగడ దగినట్టు; ఏగుదు(వు)= వెళ్ళిపోతావు. 


తాత్సర్యం: ఓ పాపరహితుడవైన భీష్మా! ఇప్పటి నుంచి ఏబది ఆరు రోజులలో సూర్యుడు ఉత్తరాయణంలో 
సంచరించటం ప్రారంభిస్తాడు. నీవు అప్పుడు ప్రశంసార్హమైన రీతిలో ఈ భౌతికదేహాన్ని వదలిపెట్టి “పునరపి జననం 
పునరపి మరణం” అనే ఆవృత్తి లేకుండా జనులు నుతించేటట్టు మోక్షం పొందుతావు. 


వ.  వీరెవసువులు విమానంబులతో నంతరిక్షంబున నంతర్శితులై నీ రాక ప్రతీక్షించి యున్న వా; రది యట్లుండె; 
నీవు సన్ననీ లోకంబున నెటుక పొనుంగుపడుం గావున వీ రెల్ల సకల ధర్మవివేక లబ్ధికినయి యరుగుదెంచి 
పరివేష్టించియున్నవా' రని తత్మాల సమాగత యోగ్యజనంబులం జూపి, ధర్మపుత్రు నుపలక్షించి, 'శోకోపహత 
బహుశ్రుతుం డగు నితండు దెలివొందునట్లుగా ధర్మార్ధ సమాధి యుక్తంబులగు నుక్తి విశేషంబుల ననుగ్రహింప 
వలయు' ననుటయు నద్దేవకీనందనునకు దేవవ్రతుం డి ట్లనియె. 117 


ప్రతిపదార్థం: వీరె వసువులు= వీరే వసువులు; విమానంబులతోన్‌= విమానాలలో కూర్చుండి; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; 
అంతర్హితులు+అయి= అదృశ్యులై; నీ రాకన్‌= నీ రాకను; ప్రతీక్షించి+ ఉన్నవారు= వేచి ఉన్నారు; అది+అట్టు+ఉండెన్‌= ఆ విషయం 
అట్లా ఉండనీ; నీవు+చన్నన్‌= నీవు స్వర్గానికి వెళ్ళిపోతే; ఈ లోకంబునన్‌= ఈ జగత్తులో; ఎణుక= జ్ఞానం; పొనుంగు పడున్‌= 
మరుగున పడిపోతుంది; కావునన్‌= అందుకే; వీరు+ఎల్లన్‌= వీరందరూ; సకలధర్మ వివేక లబ్దికిన్‌+అయి= సమస్త ధర్మాలు 
వాటి విచక్షణలను పొందటానికై; అరుగుదెంచి= వచ్చి; పరివేష్టించి+ఉన్నవారు= చుట్టూ ఉన్నారు; అని= అనిచెప్పి; తద్‌+కాలసమాగత= 
ఆ సమయంలో వచ్చిన; యోగ్య జనంబులన్‌= అర్హులైన జనాన్ని చూపెట్టి; ధర్మపుత్రున్‌+ఉపలక్షించి= ధర్మరాజును ఉద్దేశించి; 
శోక+ఉపహత బహు(శ్రుతుండు+అగు= బాధచేత దెబ్బతీయబడిన గొప్పపండితుడు; అయిన; ఇతండు= ఈ ధర్మరాజు; 
తెలివి+పొందునట్లుగాన్‌= తెలిసికొనేటట్టుగా; ధర్మ+-అర్హ+సమాధియుక్తంబులు+అగు= పురుషార్థాలలో ధర్మం, అర్ధం మోక్షమనే 
వాటికి తగిన రీతిగా; ఉక్తి విశషంబులన్‌= సూక్తుల విశిష్టతతో; అను(గ్రహింపన్‌ వలయున్‌= దయచేయవలసింది; అనుటయును= 
అని ప్రార్థించగా; ఆ+దేవకీనందనునకున్‌= దేవకీ కుమారుడైన శ్రీకృష్ణుడితో; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
థ షష ౬ క్త 
విధంగా పలికాడు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 217 


తాత్పర్యం: అరుగో వసువులు ఆకాశంలో విమానారూఢులై అదృశ్యంగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. 
అది అట్టు ఉండనీ. నీవు దివంగతుడ వైతే ఈ లోకంలో జ్ఞానం మరుగున పడిపోతుంది. నీవలన ధర్మవివేకాలతో 
కూడిన జ్ఞానాన్ని పొందటానికి వీళ్ళంతా వచ్చారు” అని చెప్పి చుట్టూ చేరిన జనాన్ని చూపి ప్రత్యేకించి ధర్మరాజును 
ఉద్దేశించి బాధాతప్త హృదయుడైన ఇతడికి జ్ఞానోపదేశం చేయుము; ధర్మార్ధ మోక్షాలను ఉచితరీతిని సూక్తిసుధతో 
దయచేయుము” అని కృష్ణుడు భీష్ముడిని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. 
క “శివ! నారాయణ! యచ్యుత! । భవదీయము లైన మధుర భాషణములు నా 

చెవు లానిన నమృత రస । ప్లవనంబున( బోలె. బ్రమద భరితుండ నైతిన్‌. 118 
ప్రతిపదార్థం: శివ!= శుభప్రదాతా!; నారాయణ!= సర్వవ్యాపకా!; అచ్యుత!= శ్రీకృష్ణా! భవదీయములు+ఐన= నీయొక్క; మధుర 
భాషణంబులు= తియ్యని మాటలు; నా చెవులు+ఆనినన్‌= నా చెవులలో సోకగానే; అమృత రసప్లవనంబునన్‌+పోలెన్‌= 
అమృతరసంలో తేలియాడుతున్నట్టు: ప్రమద భరితు(డన్‌+ఐతిన్‌= సంతోష భరితుడ నయ్యాను. 
తాత్పర్యం: 'శుభప్రదాతవూ, సర్వవ్యాపకుడవూ అయిన ఓ శ్రీకృష్ణా! నీ మధురమైన మాటలు నా చెవులలో పడగానే 
అవి అమృతరసప్రవాహంవలె ఉండగా సంతోషభరితుడను అయ్యాను. 


తే. వాగ్విభుడ వైన నీ వచో వైభవంబు । లో సమస్తంబు నుండుట లోకనాథ! 
నీదు సన్నిధి. బలుకంగ నేర రాదు । పద్మభవునకు; నే నెట్లు పలుకువా(డ? 119 


ప్రతిపదార్థం: లోకనాథ!= అన్ని లోకాలకు అధిపతివైన ఓ శ్రీకృష్ణా; వాక్‌+విభుడవు+ఐన= మాటల వైభవం కలిగిన; నీ 
వచః+వైభవంబులోన్‌= నీ మాటల నైపుణ్యమందు; సమస్తంబున్‌+ఉండుటన్‌= సర్వమూ ఉండటం వలన; నీదు సన్నిధిన్‌= నీ 
ఎదుట; పద్మ భవునకున్‌= పద్మం నుంచి పుట్టిన బ్రహ్మకైనా; పలుకంగన్‌ నేరన్‌రాదు= మాటలాడటం సాధ్యం కాదు; నేను+ఎట్టు, 
పలుకువాండన్‌?= నే నే విధంగా మాటలాడగలను? 


తాత్పర్యం: వాగ్విభవుడవైన ఓ శ్రీకృష్ణా! నీ మాటల నైపుణ్యంలో సమస్తమూ ఉంటుంది. అటువంటి నీ ముందు 
మాటలాడటం (బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నీకు నే నెట్లా సమాధానం ఇవ్వగలను? 


వ. _విషానల సద్భశంబు లగు శరంబులు సేయు వేదనం జేసి యంగంబులు నంతరంగంబు నవశంబులై యున్న 
యవి; ప్రతి సంభాషణ క్షమ లేదు; దౌర్జల్యంబున నెలుంగును నాలుకయుం బ్రస్సుట వర్తనంబులు గా;వే 
నెవ్విధంబున భాషింప నుత్సహింతు? బ్రతిభాషా శక్తిలేమి సహించి నా దెసం బ్రసన్నుండ వగుము; 
ధర్మపుత్రున కెయ్యది హితం బది నీవ చెప్పుము; నీ వుండ నేను జెప్పుట గురుం డుండ శిష్యుండు సెప్పిన 
విధంబు గాదె' యనిన విని భక్తార్తిహరుం డైన హరి యతనితో నిట్లనియె. 120 


ప్రతిపదార్థం: విష+అనల సదృశంబులు+అగు= విషంతోను, అగ్నితోను, సమానమైన; శరంబులు+చేయు= బాణాలు కలిగించే; 
వేదనన్‌+చేసి= బాధవలన; అంగంబులున్‌= అవయవాలు; అంతరంగంబున్‌= మనస్సును; అవశంబులు+ఐ+ఉన్న+అవి= నా 
వశం తప్పి ఉన్నవి; (ప్రతి సంభాషణ క్షమ లేదు= ప్రత్యుత్తర మిచ్చే సామర్థ్యం లేదు; దౌర్బల్యమునన్‌= దుర్చలత్వం వలన; 
ఎలుంగును= కంఠధ్వని; నాలుకయును= నాలుక; ప్రస్సుట వర్తనంబులు+కావు= స్పష్టరీతిని మెలగటం లేదు; ఏను+ఏ+విధంబునన్‌= 
నేను ఏ రీతిగా; భాషింపన్‌= మాటలాడ; ఉత్సహింతున్‌?= ఉత్సాహ పడతాను?) (ప్రతి భాషా శక్తి లేమిన్‌= ప్రత్యుత్తర మిచ్చే 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


శక్తి లేకపోవటం వలన; సహించి= ఓర్చుకొని; నా దెసన్‌= నా యందు; (ప్రసన్నుండవు+అగుము= దయచూపించుము; ధర్మ 
పుత్రునకున్‌= ధర్మరాజుకు; ఏ+అది= ఏది; హితంబు+అది= మేలైనదో దానిని; నీవు+అ చెప్పుము= నీవే చెప్పుము; నీవు+ఉండన్‌= 
నీవు ఉండగా; నేను చెప్పుట= నేను చెప్పటం; గురుండు+ఉండన్‌= గురువు ఉండగా; శిష్యుండు+చెప్పిన విధంబు+కాదె!= శిష్యుడు 
చెప్పినట్టు అవుతుంది గదా; అనినన్‌ విని= అని పలుకగా విని; భక్త+ఆర్తి+హరుండు+ఐన= భక్తుల యొక్క దుఃఖాన్ని తొలగించే 
వాడైన; హరి= శ్రీకృష్ణుడు; అతనితోన్‌= ఆ భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: విషముతో, అగ్నితో సమానమైన బాణాలు శరీరంమీద గుచ్చుకొని కలిగిస్తున్న బాధ శరీరంతోపాటు 
మనస్సును కూడా వశవర్తి కానీయటం లేదు. మీతో సంభాషించే సామర్థ్యం నాకు లేదు. ఈ దుర్చలత్వం వలన 
నా కంఠధ్వని నాలుక, స్పష్టతను కోల్పోయాయి. అట్లాంటి నేను మాటలాడటానికి ఎట్టా పూనుకొనేది? ప్రత్యుత్తరం 
ఇచ్చే శక్తి లేకపోవటం వలన నన్ను క్షమించి దయతో చూడుము. ధర్మరాజుకు ఏది మంచిదో అది నీవే చెప్పుము. 
నీవు ఉండగా నేను చెప్పటం అనేది - గురువు ఉండగా శిష్యుడు చెప్పినట్టు అవుతుంది” అని శ్రీకృష్ణుడితో భీష్ముడు 
చెప్పగా భక్తుల దుఃఖాలను పోగొట్టే శ్రీకృష్ణుడు భీష్ముడితో ఇట్టా అన్నాడు. 

క, ‘కురువంశ ధురంధరు( డగు | పరమార్థజ్ఞునకు వినయఫణితిం దగు ని 

ర్థర శరవేదన సెప్పితి; । వరములు మూండిత్తు గొనుము వసుధాధీశా! 121 


ప్రతిపదార్థం: వసుధా+అధి+-ఈశా!= భూమికి అధిపతివైన ఓ భీష్మా!; నిర్భర శర వేదన= భరింపశక్యం కాని బాణాల యొక్క 
బాధను గూర్చి; తగు= తగిన విధంగా; వినయ ఫణితిన్‌= వినయ మార్గంలో; చెప్పితి(వి)= చెప్పావు; కురువంశ ధురంధరు(డు+అగు= 
కురువంశ భారాన్ని మోసేవాడవైన నీకు; పరమ+అర్థజ్ఞునకున్‌= భగవత్తత్ర్యజ్ఞుడవైన నీకు; వరములు మూండు= మూడు వరాలను; 
ఇత్తున్‌= ఇస్తాను; కొనుము= స్వీకరించుము. 

తాత్పర్యం: ఓ భీషా శ! భరింపశక్యం కాని వేదనను గూర్చి వినయంతో తెలిపావు. కురువంశభారం నీమీద ఆధారపడి 
ఉన్నది. భగవత్తత్త్య జ్ఞానివి. అటువంటి నీకు మూడు వరాలు ఇస్తున్నాను. స్వీకరించుము'”. 


క. శరముల వలనను మూర్చం | బొరయక యొక్కింత డప్పిబొరయక నొప్పిం 
బొరయక యవిద్ధ గాత్రుని | కరణి సుఖాత్ముడవు గమ్ము కౌరవనాథా! 122 


ప్రతిపదార్థం: కారవనాథా!= ఓ భీష్మా; శరముల వలనను= బాణాల వలన; మూర్చన్‌+పొరయక= మూర్చపొందకుండా; ఒక్కింత= 
కొంచెమైనా; డప్పిన్‌+పొరయక= అలసట చెందకుండా; నొప్పిన్‌+పొారయక= బాధ పొందకుండా; అవిద్ద గా(త్రుని కరణిన్‌= 
బాధించబడని శరీరం కలవాడుగా; సుఖ+ఆత్ముండవు+కమ్ము= కష్ట రహితుడవై ఉండుము. 


తాత్పర్యం: ఓ భీష్మా! (గ్రుచ్చుకొన్న బాణాల వలన మూర్చగానీ, అలసటగానీ, నొప్పిగానీ కలుగకుండా బాధా 
రహితమైన శరీరంతో సుఖంగా ఉండుము”. 


ఆ. అనఘ! నీరువట్టు నాకలియును నెపుం; బొరయకుండునట్టి భూరి శక్తి 
నీకు. గలుగ నేను నెమ్మనంబున( దలం । చితి; దదీయ పీడ జెందకుండు. 123 


ప్రతిపదార్థం: న+అఘ!= పాపరహితుడా! ఓ భీష్మా!; ఎప్పుడున్‌= ఏ సమయమందైనా; నీకున్‌; నీరువట్టున్‌= దప్పిక; ఆకలియున్‌= 
ఆకలీ; పొరయక+ఉండునట్టి= కలుగనట్టి; భూరిశక్తి కలుగన్‌= మిక్కిలి శక్తి కలిగే విధంగా; ఏను= నేను; నెజ+మనంబునన్‌= 
నిండు మనస్సులో; తలంచితిన్‌= భావించాను; తదీయపీడన్‌= ఆ బాధను; చెందకుండు(ము)= పొందకుండా ఉండుము. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 219 


తాత్పర్యం: పాప రహితుడవైన ఓ భీష్మా! ఎప్పుడూ నీకు ఆకలి దప్పులు కలుగకుండా ఉండేటట్టుగా నీకు మహాశక్తి 
కలగాలని నా మనసులో సంకల్పించాను. వాటి పీడ నీకు ఉండదు. 


క. విను! సకల భూతముల వ । ర్తనములు గను నపుడు బుద్ది దవుల( బడక యెం 
దును బరగి దివ్యబోధం । బున నలవడునట్టి పెంపు. బొందు మనింద్యా! 124 


ప్రతిపదార్థం: అనింద్యా!= పాపరహితుడా!; విను= వినుము; సకల భూతముల= సమస్త ప్రాణులయొక్క; వర్తనములు= 
నడవడికలను; కనునపుడు= గమనించే సమయంలో; బుద్ది= నీ మనస్సు; ఎందునున్‌= ఏ విధంగానూ; తవులన్‌+పడక= వాటిలో 
చిక్కకుండా; పరంగి= ఒప్పి; దివ్య బోధంబునన్‌+అలవడు+అట్టి= దివ్య జ్ఞానంతో ఒప్పారుతూ ఉండునట్టి; పెంపున్‌+పొందుము= 
అట్లాంటి అతిశయాన్ని పొందుము. 


తాత్సర్యం: ఓ భీష్మా! సకల(ప్రాణుల నడవడికలను గమనించేటప్పుడు న మనస్సు వాటికి అంటకుండా దివ్య 
ప్రబోధాన్ని పొందుతావు. అట్లాంటి శక్తితో అతిశయజ్ఞానాన్ని పొందుము. 


వ. మత్తసాదంబున నీదృశప్రభావ నిరూఢుండ వయి నెగడు' మని పల్ముటయుం, బారాశర్యాది పరమార్యు 
లప్పద్మనాభుం బ్రశంసించిరి; దివంబున దేవదుందుభులు మొరసె; మురారి భీష్మ ధర్మజుల మీందం గుసుమ 
వర్షంబు గురిసె; నప్సరోగణ గానంబు వీతెంచె; నచ్చటి యందటు నాశ్చర్య ప్రమోదభరిత హృదయు లైరి. 
తదనంతరంబ యంబుజాప్తుం డపరగిరి శిఖరం బలంకరించె; నప్పు డమ్మును లచ్యుత గాంగేయ 
కౌంతేయాగ్రజుల నామంత్రితులం జేసి గమనోన్ముఖు లగుటయు, న మ్మాధవ యుధిష్టిరులును, సాత్యకియును 
భీమార్జున యమకులును, గృప యుయుత్సు సంజయులును వారలకుం బ్రణమిల్లిరి; వారలును రేపు వచ్చెద 
మని నిజస్థానంబులకుం జనిరి; కృష్ణాదులును దేవవ్రతున కభిముఖు లగుచు నట్ల పలికి, వలగొని యరిగి 
యరదంబు లెక్కిరి; వారి పిటుంద మున్ను వచ్చిన వారణ రథ తురగ పదాతులు బలసి కొల్లి పోవం 
బురంబునకు వారు వోవు సమయంబున. 125 


ప్రతిపదార్థం: మత్‌+ప్రసాదంబునన్‌= నా అనుగ్రహంతో; ఈదృశప్రభావ నిరూఢుండవు+అయి= ఇట్టాంటి మహిమాతిశయం 
కలవాడవై; నెగడుము= ప్రసిద్దుడవు కము ట్రై అని పల్కుటయున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా (అను[గ్రహించగా); పారాశర్య+ఆది= పరాశరుని 
కుమారుడైన వ్యాసుడు మొదలుకొని; పరమ+ఆర్యులు= ఆర్య శ్రేష్టులు; ఆ+పద్మనాభున్‌= ఆ శ్రీకృష్ణుడిని; ప్రశంసించిరి= ప్రస్తుతించారు; 
దివంబునన్‌= స్వర్గంలో; దేవదుందుభులు మొరసెన్‌= దేవతా సంబంధమైన భేరులు (మోగాయి; ముర+అరి భీష్మ ధర్మజులమీ6దన్‌= 
శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మజులమీద; కుసుమ వర్షంబు కురిసెన్‌= పూలవాన కురిసింది; అప్పరోగణ గానంబు= అప్పరసల బృందగానం; 
వీతెంచెన్‌= వినిపించింది; అచ్చటి+అందణున్‌= అక్కడ ఉన్న వారంతా; ఆశ్చర్యప్రమోద భరిత హృదయులు= ఆశ్చర్యంతో కూడిన 
సంతోష మనస్కులు; ఐరి= అయ్యారు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత; అంబుజ+ఆప్తుండు= పద్మబంధువైన సూర్యుడు; అపరగిరి 
శిఖరంబు= పడమటి కొండ శిఖరమును; అలంకరించెన్‌= అలంకరించాడు; అప్పుడు+ఆ+మునులు= ఆ సమయంలో అక్కడున్న 
మహర్షులు; అచ్యుత గాంగేయ కౌంతేయ+అ(గ్రజులన్‌= శ్రీకృష్ణ భీష్మ ధర్మరాజాదుల వద్ద; ఆమంత్రితులను చేసి= అనుజ్ఞపొంది; 
గమన+ఉన్ముఖులు+అగుటయున్‌= వెళ్ళిపోవటానికి సిద్దం కాగా; ఆ+మాధవ+యుధిస్టిరులును సాత్యకియు, భీమార్జున యమళులును 
గృప యుయుత్సు సంజయులును= శ్రీకృష్ణ ధర్మజ, సాత్యకి, భీమార్జునులు, కవలలైన నకుల సహదేవులు, కృప, యుయుత్సు, 
సంజయులును; వారలకున్‌= ఆ మహర్షులకు; ప్రణమిల్లిరి= నమస్కరించిరి; వారలను= ఆ మహర్షులును; రేపు వచ్చెదము+అని= 
ఉదయాన్నే వస్తామని; నిజస్థానంబులకున్‌+చనిరి= వాళ్ళ నివాసాలకు వెళ్ళారు; కృష్ణ-ఆదులును= కృష్ణుడు మొదలైనవారునూ; 
దేవవ్రతునకున్‌= భీష్మునకు; అభిముఖులు+ అగుచున్‌=ఎదురుగా నిలబడి; అట్టు+పలికి= అదే విధంగా పలికి; వలగొని= 
(ప్రదక్షిణించి; 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


అరిగి= వెళ్ళి; అరదంబులు+ఎక్కిరి= రథాలు అధిరోహించారు; వారి పిుందన్‌= వారి వెనుకనే; మున్ను వచ్చిన= ముందే వచ్చిన; 
వారణ రథ తురగ పదాతులు= ఏనుగులు, రథాలు, గుర్రాలు, కాల్బలం; బలసి= గుమికూడి; కొల్చిపోవన్‌= అనుసరించి పోతూ 
ఉండగా; వారు= శ్రీకృష్ణాదులు; పురంబునకున్‌= హస్తినాపురానికి; పోవు సమయంబునన్‌= వెళ్తూ ఉన్న సందర్భంలో. 


తాత్సర్యం: నా అనుగ్రహంతో పైన పేర్కొన్న మూడు వరాలవలన మహిమాతిశయుడవై వర్థిల్లు'మని శ్రీకృష్ణుడు 
భీష్ముడితో చెప్పాడు. వ్యాసాది మహర్షులంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. స్వర్గంలో దేవదుందుభులు మోగాయి. 
కృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు మొదలైనవారి మీద పూలవాన కురిసింది. అప్పరోభామినుల బృందగానం 
వినిపించింది. అక్కడున్న వాళ్ళందరి హృదయాలు ఆశ్చర్యసంతోషాలతో నిండిపోయాయి. సూర్యుడు అస్తగిరి 
శిఖరాన్ని చేరాడు. అక్కడ ఉన్న మహర్షులంతా శ్రీకృష్ణ భీష్మ ధర్మరాజులవద్ద సెలవుపుచ్చుకొని పోవటానికి 
సిద్దమయ్యారు. కృష్ణ ధర్మరాజ సాత్యకులు, భీమార్జున నకుల సహదేవులు. కృప, యుయుత్సు, సంజయులు 
మహర్షులకు నమస్కరించారు. ఆ మహర్షులును ఉదయాన్నే వస్తామని చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. 
కృష్ణుడు మొదలైనవారు భీష్ముడికి అభిముఖులై ఉదయాన్నే వస్తామని చెప్పి ప్రదక్షిణించి, రథాధిరోహణం చేశారు. 
అంతకు ముందే వచ్చినట్టి చతురంగబలాలు వారిని సేవిస్తూ వారి వెనుక హస్తినాపురానికి వెళ్ళుతూ ఉండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. దినమున నెల్ల నుష్టకరదీప్తులు పర్వి రసంబు6 బీల్వ వం 
దిన సకలౌషధి ప్రవితతిం దెలివొంద(గ(జేయు నేర్పు గ 
ల్లిన తన రశ్మిజాలమున లీల జకోరములన్‌ మదింప( జే 
య నుదయమై వెలింగె నమృతాంశు(డు సేనకు దను సేయుచున్‌. 126 


ప్రతిపదార్థం: దినమునన్‌+ఎల్లన్‌= పగలంతా; ఉష్ణకరదీప్తులు= వేడి అయిన కిరణాలు కలిగిన సూర్యుడి యొక్క కాంతులు; 
పర్వి= వ్యాపించి; రసంబు+పీల్వన్‌= ఓషధుల రసాన్ని పీల్చి వేయగా; వందిన= వాడిపోయిన; సకల+ఓషధి ప్రవితతిన్‌= సమస్తమైన 
ఓషధుల సమూహాన్ని; తెలివి+శఒందంగన్‌= మళ్ళీ చైతన్యవంతమయ్యేటట్టుగా; చేయునేర్పు+కల్లిన= చేయగల నేర్పరి తనంఉన్నటువంటి; 
తన రశ్మి జాలమునన్‌= తనదైన వెన్నెల సమూహంతో; లీలన్‌= విలాసంతో; చకోరములన్‌= చకోర పక్షులను; మదింపన్‌+చేయన్‌= 
బలాన్ని పుంజుకొనేటట్లు చేయటానికై; అమృత+అంశు(డు= చల్లని కిరణాలు కలిగిన చంద్రుడు; ఉదయము+ఐ= ఉదయించి; 
సేనకున్‌= సైన్యానికి; తన్సు+చేయుచున్‌= సంతోషాన్ని కలిగిస్తూ; వెలింగెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: పగలంతా సూర్యుడి వేడిమి ఓషధుల రసాన్ని పీల్చివేయగా కందిపోయినటువంటి ఆ ఓషధుల 
సమూహాలకు ప్రాణవంతం చేయగల నేర్పున్న తన వెన్నెలల చల్లదనంతో ఆ కిరణాలను ఆహారంగా స్వీకరించి 
చకోరాలు మదించేటట్టుగా చేయటానికై చంద్రుడు ఉదయించి సైన్యానికి సంతోషం కలిగిస్తూ ప్రకాశించాడు. 


విశేషం: “తతః పురస్తాత్‌..... గుణేన యోజయన్‌” అనే మూల్లోకానికి వన్నెలు దిద్దుతూ తిక్కన ఈ వృత్తాన్ని రచించాడు. మూలంలో 
ఓషధులను మళ్ళీ పునర్జీవితులను చేస్తున్నా నన్నాడే కానీ చకోర పక్షుల ప్రస్తావన లేదు. చంద్రకిరణాలను భక్షించి చకోరాలు 
జీవిస్తాయన్న అంశాన్ని చక్కగా వర్షించాడు తిక్కన. 


వ. ఇట్లుదయించి సుధామరీచి లోచన ప్రీతి యాచరింపం బెంపు సుభగంబుగా శౌరి ప్రముఖులు పుర ప్రవేశంబు 
సేసి నిజ నివాసంబుల నుచిత వర్తనంబుల నా రాత్రి గడపి ప్రభాతం బగుటయు. 127 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 221 


ప్రతిపదార్థం: ఇట్టు+ఉదయించి= ఈ విధంగా పుట్టిన; సుధామరీచి= చల్లనైన కిరణాలు కలవాడైన చంద్రుడు; లోచన ప్రీతి+ఆచరింపన్‌= 
కన్నుల పండువు చేయగా; పెంపు సుభగంబుగాన్‌= అతిశయితమైన మనోహరంగా; శౌరి ప్రముఖులు= శ్రీకృష్ణుడు మొదలైనవారు; 
పుర ప్రవేశంబు+చేసి= హస్తినాపురంలోకి వెళ్ళి; నిజ నివాసంబులన్‌= స్వగృహాలలో; ఉచిత వర్తనంబులన్‌= తగిన పనులతో; ఆ 
రాత్రి గడపిరి= ఆ రాత్రి సుఖంగా గడిపారు; ప్రభాతంబు+అగుటయున్‌= తెల్లవారగానే. 

తాత్పర్యం: ఆ రీతిగా చంద్రుడు ఉదయించి కన్నుల పండువు చేయగా శ్రీకృష్ణాదులు మిక్కిలి సంతోషంతో 
హస్తినాపుర ప్రవేశం చేసి స్వగృహాలలో తగిన రీతిగా ఆ రాత్రి గడిపారు. అంతలో తెల్లవారింది. 


తే. మంజుపాఠక రవమును మధురమాగ । ధస్వనంబును వినుచు మాధవుండు మేలు 

కాంచి తత్మాల సముచిత కర్మ జాత | మాచరించి భూసురులకు నర లిచ్చి. 128 
ప్రతిపదార్థం: మంజుపాఠక రవమును= మనోహరమైన పాఠకులయొక్క శబ్దాలను; మధుర మాగధ స్వనంబును= తియ్యనైన మాగధుల 
యొక్క కంఠధ్వనిని వింటూ; మాధవుండు= శ్రీకృష్ణుడు, మేలుకాంచి= మేలుకొని; తద్‌+కాల= ఆ ఉదయకాలమందలి; సముచిత 
కర్మజాతము+ఆచరించి= తగిన కార్యక్రమాన్ని చేసి; భూసురులకున్‌= భూదేవు లైన బ్రాహ్మణులకు; అర్భలు ఇచ్చి= పూజలు చేసి. 
తాత్పర్యం: మనోహరమైన వందిజన స్తోత్రాలను, (శ్రుతిసుభగమైన మాగధుల కంఠధ్వనులను వింటూ శ్రీకృష్ణుడు 
మేల్కొని ఉదయాన్నే చేయవలసిన అర్హమైన కార్యకలాపాలను పూర్తిచేసి భూదేవతలను పూజించి. 


వ.  మంగళప్రకారంబున నలంకరించి నిజాకృతి యాదర్శంబునందు దర్శించి యప్పుడు సన్నిహితుండైన సాత్యకి 
వదనం బవలోకించి భీష్ము పాలికిం బోవుటకుం బాండవాగ్రజుం డాయితంబగుట యెణింగి 'మన వెలువడు 
చునికి యెటింగింపు' మని పనిచె; నంతకు మున్నయక్కురుపుంగవుండు బుణ్య సంకీర్తనాశీర్వాదంబులను 
భద్రగాన నాదంబులను వీనులు వికసిల్ల మేలుకాంచి సమయ కృత్యంబు లనుష్టించి యుండ నా కృష్ణానుజుం 
డతనిం గని గాంగేయు కడ కరుగుటకై రథంబు సన్నద్ధంబు సేయించి 'నీరజనాభుండు నీ రాక వార్చి యున్న 
వాండని చెప్పుటయు, నమ్మనుజపతి పార్వ్వగతుం డగు పార్టుం గనుంగొని'మనయరదంబు సంఘటింపుము; 
నేడు మొదలుగా నయ్యెడకు సైనికుల రానీకు; మంతః పరివారంబు వచ్చు టుడుపుము; శాంతనవుండు 
సందడింబడ నర్హుండు గాడు విశేషించి పరమ గుహ్యోర్థంబు లగు వాక్యంబులు మనకు ననుగ్రహింపం 
గలవాండు గావున నిస్సమ్మర్దంబుగా నుపాసింప వలయునని పలికి యొక్కింత విచారించి తగు రాజులం 
గొందఅం బేరుకొని ధృతరాష్ట్ర విభుండును వారును వచ్చువారు; వారిం బిలువం బంపు' మనవుడుంబిలిపెంచి 
యతండు. 129 

ప్రతిపదార్థం: మంగళ ప్రకారంబునన్‌+అలంకరించి= శుభప్రదంగా అలంకారం చేసికొని; నిజ+ఆకృతి= శ్రీకృష్ణుడు తన రూపాన్ని; 

ఆదర్శంబునందున్‌= అద్దంలో; దర్శించి= చూచికొని; అప్పుడు= వెంటనే; సన్నిహితుండు+ఐన= దగ్గరలోనే ఉన్న; 
సాత్యకి+వదనంబు+అవలోకించి= సాత్యకి ముఖాన్ని చూచి; భీష్ముపాలికిన్‌+పోవుటకున్‌= భీష్ముడి వద్దకు వెళ్ళటానికి; 
పాండవ+అగ్రజుండు= ధర్మరాజు; ఆయితంబు+అగుట+ఎటణింగి= సిద్దమై ఉన్న విషయాన్ని తెలిసికొని; మన వెలువడుచున్‌+ఉనికి= 
మనం బయలుదేరుతున్న విషయాన్ని; ఎతింగింపుము+అని+పనిచెన్‌= తెలియచేయవలసిందని పంపాడు; అంతకు మున్న= 
అంతకు ముందే; ఆ +కురుపుంగవుండు= ఆ కౌరవ (శ్రేష్టుడైన ధర్మరాజు; పుణ్యసంకీర్తన+ఆశీర్యాదంబులను= పుణ్యప్రదమైన 
సంకీర్తనాత ్యకమైన ఆశీస్సు; భద్రగాన నాదంబులను= మంగళకర సంగీత నాదాలతో; వీనులు వికసిల్లన్‌= చెవులకు ఇంపు కొల్పగా; 

మేలు కాంచి= నిద్ర లేచి; సమయ కృత్యంబులు+అనుష్టించి+ ఉండన్‌= కాలకృత్యాలు చేసి ఉండగా; ఆ కృష్ణ+అనుజుండు= ఆ 

శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకి; అతనిన్‌+కని= ధర్మరాజును దర్శించి; గాంగేయు కడకున్‌+అరుగుటకున్‌+ఐ= భీష్ముడి వద్దకు 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


వెళ్ళటానికి; రథంబు సన్నద్దంబు+చేయించి= రథం సిద్దంచేయించి; నీరజనాభుండు= పద్మనాభుడైన శ్రీకృష్ణుడు; నీ రాక 
వార్చి+ఉన్నవాండు+అని= నీ రాక కొరకు వేచి ఉన్నాడని; చెప్తుటయున్‌= చెప్పగా? ఆ+మనుజపతి= ఆ ధర్మరాజు; 
పార్వ్యగతుండు+అగు= పక్కనే ఉన్నటువంటి; పార్టున్‌+కనుంగొని= అర్జునుడిని చూచి; మన+అరదంబు= మన రథాన్ని; 
సంఘటింపుము= సిద్దం చేయుము; నేడు మొదలుగాన్‌= ఈనాటినుండి; ఆ+ఎడకున్‌= అక్కడకు; సైనికులన్‌ రానీకుము= దండు 
రానీయకుండా చూడుము; అంతఃపుర పరివారంబును= అంతఃపురంలోని సేవకులను; వచ్చుట+ఉడుపుము= రానీయకుము; 
శాంతనవుండు= శంతను పుత్రుడైన భీష్ముడు; సందడిన్‌+పడన్‌+అర్జ్హుండు కాండు= జన సమ్మర్ణానికి తగినవాడు కాడు; విశేషించి= 
ప్రత్యేకించి; పరమ గుహ్య+అర్థంబులు+అగు వాక్యంబులు= మిక్కిలి రహస్యమైన అర్థాలు గల మాటలు; మనకున్‌+అను[గ్రహింపన్‌+ 
కలవాండు= మనకు ప్రసాదిస్తాడు; కావునన్‌= అందుకని; నిః+సమ్మర్హంబుగాన్‌= సందడి లేకుండా ఉపాసింపన్‌+ వలయును+అని= 
పూజించవలసిందని; పలికి= చెప్పి; ఒక్క+ఇంత= కాస్త; విచారించి= ఆలోచించి; తగురాజులన్‌= అర్హులైన రాజులను; కొందజన్‌ 
పేరుకొని= కొందరిని పేర్కొని; ధృతరాష్ట్ర విభుండును= ధృతరాష్ట్ర మహారాజు; వారును= పైన పేర్కొనబడ్డ రాజులు; వచ్చువారు= 
వస్తారు; వారిన్‌+పిలువన్‌+పంపుము= వారిని పిలిపించుము; అనవుడున్‌= అని చెప్పగా; అతండు= ఆ అర్జునుడు; పిలిపించి= 
పిలిపించి. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు శుభప్రదంగా అలంకరించుకొని, తన మూర్తిని అద్దంలో చూచుకొని దగ్గరే ఉన్న సాత్యకిని 
చూచి భీష్ముడి వద్దకు పోవటానికి ధర్మరాజు సిద్దమైన సంగతి తెలిసికొని మనం 'ప్రయాణమవుతున్న సంగతి 
చెప్పుమని పంపించాడు. అంతకుముందే ధర్మరాజు పుణ్మాత్ముల సంకీర్తనాశీస్సులూ, శుభప్రదమైన సంగీత 
నాదాలూ చెవి కింపు గొల్పుతుండగా నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని ఉండగా సాత్యకి ఆ ధర్మరాజును చూచి 
భీష్ముడి వద్దకు పోవటానికి రథం సిద్దంచేయించి శ్రీకృష్ణుడు నీ రాకకొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. వెంటనే 
ధర్మరాజు పక్కనే ఉన్న అర్జునుడిని చూచి 'మన రథాన్ని సిద్ధం చేయుము. ఈ రోజు నుండి అక్కడకు సైనికులను 
అంతఃపుర పరివారాన్ని రానీయకుము. భీష్ముడు జనసమ్మర్జాన్ని తట్టుకొనే స్థితిలో లేడు. పైపెచ్చు మనకు 
రహస్యార్ణాలను తెలియచేయనున్నాడు. కాబట్టి సందడి లేకుండా మనం భీష్ముడిని సేవించవలసి ఉన్నది” అని 
చెప్పి, కొంత ఆలోచించి కొందరు రాజుల పేర్లను చెప్పి, ధృతరాష్ట్ర మహారాజుతోపాటు వారిని కూడా పిలిపించవలసిం' 
దని చెప్పగా అర్జునుడు యథారీతిగా ఆచరించాడు. 


ధర్మరాజు కృష్ణాదులతోడ భీష్ము పాలికింబోవుట (సం. 12-53-27) 
క అరదమువన్నిన నా భూ । వరు( డత(డును దాను నెక్కి వడముడి వేజొ 
క్కరథమున( బిన్న తమ్ముల । నిరువురం గలపికొని యెలమి నేతేరంగన్‌. 130 


ప్రతిపదార్థం: అరదము+పన్నినన్‌= రథాన్ని ఆయత్తం చేయగా; ఆ భూవరు(డు= ధర్మరాజు; అత(డును= అర్జునుడూ; తానున్‌= 
తానును (ధర్మరాజు); ఎక్కి= అధిరోహించి; వేణు+ఒక్క రథమునన్‌= మరొక రథంలో; వడముడి= భీముడు; పిన్న తమ్ములన్‌+ఇరువురన్‌= 
చిన్న తమ్ములైన నకుల సహదేవు లిద్దరిని; కలపికొని= తనతో కలుపుకొని; ఎలమిన్‌+ఏతేరంగన్‌= సంతోషంతో బయలుదేరగా. 
తాత్సర్యం: రథాన్ని ఆయత్తం చేయగా ధర్మరాజు అర్జునుడితోపాటు రథ మెక్కగా మరొక రథంలో భీముడు 
నకుల సహదేవులను కలుపుకొని సముచిత రీతిని బయలుదేరాడు. 


క. వినుము! మహా భూతము లే । నును సమధిక రూపమున వినుతభంగి. దగం 
జను తెజంగు దోంప నెలమిం । జనియెను వసుదేవసుతుని సదనంబునకున్‌. 131 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 223 


ప్రతిపదార్థం: వినుము= ఓ మహారాజా! వినుము (జనమేజయుడితో వైశంపాయనుడు చెప్పటం); మహాభూతముల్‌+ఏనును= 
పంచభూతాలు అయిదును; సమ్‌+అధిక రూపమునన్‌= చక్కటి రూపంతో; వినుత భంగిన్‌= ప్రశంసించ తగిన రీతిగా; తగన్‌+చను 
తెఖి(గు+తో(పన్‌= సముచితంగా వెళ్ళుతున్న పద్దతి స్పష్టమయ్యేట్టు; ఎలమిన్‌= బాగుగా; వసుదేవ సుతుని= వసుదేవుడి 
కుమారుడైన శ్రీకృష్ణుడి; సదనంబునకున్‌= భవనానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: పంచభూతాలు సముచితరూపంతో ప్రశంసనీయమైన రీతిలో సముచితంగా వెళ్ళుతూ ఉన్న పద్దతి 
స్పష్టమయ్యేటట్టుగా ధర్మరాజు తమ్ములతో కూడి తాము అయిదుగురూ శ్రీకృష్ణుడి భవనానికి వెళ్ళారు. 


విశేషం: అలం: ఉపమ. 
వ. రథగమన రవంబునం గ్భప యుయుత్సు సంజయులుం గూడుకొని; రంత. 132 


ప్రతిపదార్థం: రథగమన రవంబునన్‌= రథం వెళ్ళుతున్న శబ్దంవలన; కృప యుయుత్సు సంజయులున్‌= కృపాచార్యుడు, 
యుయుత్సుడు, సంజయుడు ముగ్గురు; కూడుకొనిరి= కలిసికొన్నారు; అంతన్‌= ఆ తరువాత. 


తాత్సర్యం: ధర్మరాజాదులు వెళ్ళుతున్న రథగమన శబ్దాలను గుర్తించి కృపుడు, యుయుత్సుడు, సంజయుడు 
ముగ్గురు వచ్చి కలిసికొన్నారు. ఆ వెనుక - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. దారుకుడు వన్ని తెచ్చిన । తేరను వెలువడియె వాసుదేవుండును; న 

త్తేరులు నాలుగు నేమిక । లా రవ మెసంగంగ బెరసి యరిగె నరేంద్రా! 133 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= జనమేజయ మహారాజా!; దారుకు(డు+పన్ని+తెచ్చిన= శ్రీకృష్ణుడి రథసారథి అయిన దారుకుడు 
సిద్దం చేసి తెచ్చిన; తేరను= రథమందు; వాసుదేవుండును= వసుదేవుడి కుమారుడైన శ్రీకృష్ణుడును; వెలువడియెన్‌= బయలుదేరి 
వచ్చాడు; ఆ+తేరులు నాలుగున్‌= ఆ నాలుగు రథాలు; నేమి+కలారవము+ఎస(గంగన్‌= చక్రాల అతిశయమైన శబ్దం చేస్తూ 
ఉండగా; బెరసి+అరిగెన్‌= కలిసి బయలుదేరి వెళ్ళాయి. 
తాత్సర్యం: ఓ జనమేజయ మహారాజా! శ్రీకృష్ణుడి సారథి అయిన దారుకుడు సిద్దం చేసి తెచ్చిన రథంలో శ్రీకృష్ణుడు 
బయలుదేరాడు. అర్జునుడితో ధర్మజుడు బయలుదేరిన రథమూ, నకుల సహదేవులతో భీముడు అధిరోహించిన 
రథమూ, కృప యుయుత్సు సంజయుల రథమూ. శ్రీకృష్ణుడు బయలుదేరిన రథమూ నాలిగింటి యొక్క చక్రాల 
శబ్దం అతిశయిస్తూ ఉండగా బయలుదేరి వెళ్ళాయి. 


క, జనమేజయ నృప! యంతకు । మును నారద ముఖ్యులైన మునివర్యులు శాం 
తనవుని పాలికి వచ్చిరి; వనజభవుని కడకు సురలు వచ్చు విధమునన్‌. 134 


ప్రతిపదార్థం: జనమేజయ నృప!= ఓ జనమేజయ మహారాజా!; అంతకుమును= అంతకు ముందే; నారద ముఖ్యులు+ఐన= 
నారద (ప్రముఖులైన; ముని వర్యులు= ముని(శ్రేష్టులు; వనజభవుని కడకున్‌= పద్మంనుండి పుట్టినవాడైన బ్రహ్మ వద్దకు; సురలు 
వచ్చు విధమునన్‌= దేవతలు వచ్చే విధంగా; శాంతనవుని పాలికిన్‌ వచ్చిరి= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడి వద్దకు 
వచ్చారు. 

తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! అంతకుముందే అంటే ఆ శ్రీకృష్ణాదులు రాకముందే నారదుడు మొదలైన 
ముని(శ్రేష్టులు (బ్రహ్మవద్దకు దేవతలు వచ్చినట్టుగా భీష్ముడి వద్దకు వచ్చారు. 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: ఉపమ. 


వ. అట్లు సంయమి వర పరిషత్పరివృతుండై యున్న య ద్దేవ వ్రతుని కడ చేర నరిగి శౌరి ప్రముఖులు రథంబులు 
డిగ్గి. 135 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; సంయమి వర పరిషత్‌+పరివృతుండు+ఐ+ఉన్న= ముని(శ్రేష్టుల సమూహంతో చుట్టబడి ఉన్న; 
ఆ+దేవ(వ్రతుని కడ+చేరన్‌+అరిగి= ఆ భీష్ముడి దగ్గరకు వెళ్ళి; శౌరి ప్రముఖులు= కృష్ణుడు మొదలైన ముఖ్యులు; రథంబులు 
డిగ్గి= రథాలలోనుండి దిగి. 

తాత్సర్యం: ముని(శ్రేష్టుల సమూహంతో చుట్టబడి ఉన్న భీష్ముడి సమీపానికి వెళ్ళి, శ్రీకృష్ణాదులు రథాలలోనుండి 
దిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. తత్సమీపమునకు ధర్మనందన పుర । స్సరత నరిగి తొలుత సకల మునుల 
బ్రణతి( దెలచి కదిసి బలసి యుపాసించి । రన్నదీతనూజు నధికభక్తి, 136 


ప్రతిపదార్థం: తద్‌+సమీపమునకున్‌= వారి దగ్గరకు; ధర్మనందన పురస్పరతన్‌+అరిగి= ధర్మరాజును ముందుగా ఉంచుకొని 
వెళ్ళి; తొలుతన్‌= మొదట; సకల మునులన్‌= సమస్త మహర్షులను; ప్రణతిన్‌= నమ్రతతో; తెలచి= మొక్కి, నమస్కరించి; కదిసి= 
సమీపించి; బలసి= చుట్టుచేరి (పరివేష్టించి); ఆ+నదీ తనూజున్‌= ఆ గంగానదీ పుత్రుడైన భీష్ముడిని; అధిక భక్తిన్‌= అత్యంత 
భక్తితో; ఉపాసించిరి= పూబించారు. 

తాత్సర్యం: శ్రీకృష్ణాదులు భీష్మాదు లున్న సమీపానికి ధర్మరాజును ముందుంచుకొని వెళ్ళి, మొదట సకల 
మహర్షులకు నమస్కరించి, అంతా పరివేష్టించి భీష్ముడిని మిక్కిలి భక్తితో పూజించారు. 


వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 137 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విన్న జనమేజయ మహారాజు; వైశంపాయనునకున్‌+ఇట్టు+అనియెన్‌= వైశంపాయనుడితో 


ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అని చెప్పగా వినిన జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


మ. '“శరతల్పంబునం బొల్లు భీష్ముకడకున్‌ సంప్రీతి న క్కౌరవే 
శ్వరుండుం దమ్ములు గృష్టుండుం జని మునివ్రాతంబుతో( గూడ న 
ప్పరమోదాత్తుని చుట్టు నున్న యెడ నెబ్బంగిం బ్రవర్తించె వి 
స్తర మాధుర్య మనోజ్ఞ సత్మథలు విస్పష్టంబుగాం జెప్పవే!” 138 


ప్రతిపదార్థం: శరతల్పంబునన్‌+పొల్చు= అమ్ముల పాన్సుపై ప్రకాశించే; భీష్ముకడకున్‌= భీష్ముడి వద్దకు; సంట్రీతిన్‌= మిక్కిలి 
సంతోషంతో; ఆ+కౌరవ+-ఈశ్వరుండున్‌= కౌరవశ్రేష్టుడైన ధర్మరాజు; తమ్ములున్‌= తమ్ములును (అయిన భీమార్జున నకుల 
సహదేవులు); కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడును; చని= వెళ్ళి; ముని వ్రాతంబుతోన్‌+కూడన్‌= మునుల యొక్క సమూహంతో కూడా; 
ఆ+పరమ+ఉదాత్తుని చుట్టున్‌= ఆ పరమోన్నతుడైన భీష్ముడి చుట్టూ; ఉన్నఎడన్‌= ఉన్న సమయంలో; ఏ+భంగిన్‌+ప్రవర్తించెన్‌= 
ఏ రీతిగా నడుచుకొన్నాడో; విస్తర మాధుర్య మనోజ్ఞ సత్కథలు= విపులమై, తియ్యనై, మనోహరమైన ఉత్తమ కథలు; 
విస్పష్టంబుగాన్‌+చెప్పువే!= విశదంగా చెప్పుము. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 225 


తాత్పర్యం: 'శరతల్పగతుడై ఒప్పుతున్న భీష్ముడి వద్దకు అత్యంత ప్రీతితో ధర్మరాజు, అతడి తమ్ములు, భీమార్జున 
నకుల సహదేవులు, శ్రీకృష్ణుడు మహర్షి గణంతో కూడా వెళ్ళి అతడిని ఉండగా ఆతడి ప్రవర్తన ఎట్టా ఉన్నది? 
విపులమూ, మధురమూ, మనోహరమూ అయిన ఆ కథలు వివరంగా చెప్పామని జనమేజయుడిని వైశంపాయనుడు 
కోరాడు. 


వ. అని యడిగిన నమ్మహీవిభునకు వైశంపాయనుం డిట్లనియె; మున్ను ధర్మపుత్రుండు రావించిన 
ధృతరాష్తుండును రాజులు నతనిపజ్జ నరిగి వారును గాంగేయు నుచిత ప్రకారంబునం గాంచి కొల్చి యుండి; 
రట్టియెడ నారదుండు ధర్మపుత్రాదుల న మ్మేదినీపతులం గలయం గనుంగొని. 139 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ+మహీవిభునకున్‌= ఆ జనమేజయ మహారాజునకు; వైశంపాయనుండు+ఇట్లు+ 
అనియెన్‌= వైశంపాయనుడు ఇట్టా అన్నాడు; మున్ను= ఇంతకు ముందే; ధర్మపుత్రుండు రావించిన= ధర్మరాజు పిలిపించిన; 
ధృతరాష్టుండును= ధృతరాష్ట్ర మహారాజూ; రాజులున్‌= ఇతర రాజులూ; ఆతనిపజ్జన్‌+అరిగి= ఆతని దగ్గరకు వెళ్ళి; వారును= 
వారందరూ; గాంగేయున్‌= గంగాదేవి పుత్రుడైన భీష్ముడిని; ఉచిత ప్రకారంబునన్‌+కాంచి= తగిన రీతిగా దర్శించి; కొల్చి ఉండిరి= 
సేవిస్తూ ఉన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; నారదుండు= నారద మహర్షి; ధర్మపుత్ర+ఆదులన్‌= ధర్మరాజు మొదలైన వారిని; 
ఆ+మేదినీ పతులన్‌= ఆ రాజులను; కలయన్‌+కనుంగొని= కలయచూచి. 


తాత్పర్యం: ధర్మరాజాదులు భీష్ముడి చుట్టూ చేరినప్పుడు భీష్ముని ప్రవర్తన ఎట్టుందో చెప్పుమని జనమేజయ 
మహారాజు అడుగగా వైశంపాయనుడు ఇట్లా చెప్పాడు: అంతకు ముందే ధర్మరాజు పిలిపించినట్టి ధృతరాష్ట్రుడు, 
తక్కిన రాజులు భీష్ముడి వద్దకు వెళ్ళి భీష్ముడిని తగిన రీతిగా దర్శించి సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో నారద 
మహర్షి ధర్మరాజాదులనూ తక్కిన రాజులనూ కలయచూచి ఇట్టా అన్నాడు. 


క. “శంతను నందనుం డపరది । గంత ప్రాప్తరవి యట్టియయ్యె నితండు లో 
కాంతరగతు( డగుటకు ము । న్న్వంతఃకరణముల సంశయము వాయంగన్‌. 140 


ప్రతిపదార్థం: శంతను నందను(డు= శంతను మహారాజు కుమారుడైన భీష్ముడు; ఇతండు= ఈ భీష్ముడు; అపర 
దిక్‌+అంతప్రాప్తరవి+ అట్టి+వాండు+అయ్యెన్‌= పడమటి దిక్కుయొక్క అంతమును చేరిన సూర్యుడివంటి వాడు అయ్యాడు; 
లోక+అంతరగతు(డు+ అగుటకున్‌= ఈ భూలోకం వదలి స్వర్గోకానికి వెళ్ళటానికి; మున్ను= ముందు; అంతః+కరణముల= 
మనస్సుతోపాటు జ్ఞాన కర్మేంద్రియాలయొక్క; సంశయము+పాయంగన్‌= సందేహాలు తొలగి పోయేటట్టుగా. 


తాత్సర్యం: ఈ భీష్ముడు పళ్సిమదిక్కును చేరుతున్న సూర్యుడివలె ఒప్తుతున్నాడు. ఈ లోకం వదలిపెట్టి 
స్వర్గలోకానికి వెళ్ళే ముందు మనస్సుతోపాటు జ్ఞానకర్మేంద్రియాల సందేహాలు తొలగిపోయేటట్లుగా. 


విశేషం: అలం: ఉపమ. పరలోకగతుడు కానున్న భీష్ముడిని అపరదిగభిముఖుడైన సూర్యుడితో పోల్చటం అత్యంతం సముచితంగా 
ఉన్నది. 


వ. సకల ధర్మప్రకారంబు నడిగి తెలిసికొం'డనిన( బ్రశ్నపాటవంబు లేమి నందటు నొండొరువుల మొగంబులు 
సూచుచుండ( బాండవాగ్రజుండు పుండరీకాక్షున కిట్లనియె. 141 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


పతిపదారం: సకల ధర్శ(పకారంబున్‌+అడిగి= సమస ధర]; పద్దతులను అడిగి; తెలిసికొండు+అనినన్‌= తెలసికొనవలసిందని 
Ee థ్‌ శ్ర Seog వజ 


నారదుడు చెప్పగా; ప్రశ్న పాటవంబు లేమిన్‌= ప్రశ్నించే పటుత్వం లేకపోవటం వలన; అందటున్‌+ఒండొరువుల= అందరూ 
ఒకళ్ళొకళ్ళ; మొగంబులు చూచుచుండన్‌= ముఖాలు చూస్తుండగా; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; పుండరీక+అక్షునకున్‌= 
శ్రీకృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: సమస్త ధర్మపద్దతులనూ భీష్ముడిని అడిగి తెలిసికొనండని నారదుడు చెప్పగా (ప్రశ్నించే తీరు తెలియక 
అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉన్న సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్టా అన్నాడు. 


తే. “నీవు దక్కంగ మందాకినీ తనూజు । తోడి సల్లాపములకు నుక్తులు ముకుంద! 
కలరె యెందును? ధర్మవేదులకు నెల్ల । గురు(డ వీవ; సంభాషణపరు(డ వగుము.” 142 


ప్రతిపదార్థం: ముకుంద!= ఓ కృష్ణా; మందాకినీ తనూజు తోడి= గంగాదేవి పుత్రుడైన భీష్ముడితో; సల్హాపములకున్‌= మంచి 
మాటలకు (సంభాషణకు); నీవు తక్కంగన్‌= నీవు తప్ప; ఉక్తులు కలరె?= చెప్పగలవా రున్నారా?; ఎందునున్‌= ఎక్కడైనా; 
ధర్మవేదులకున్‌+ఎల్లన్‌= ధర్మమెరిగిన వారందరికి; ఈవ= నీవే; గురుండవు; సంభాషణ పరుండవు+అగుము= మాట్లాడటం 
'ప్రారంభించుము. 


తాత్పర్యం: 'భీష్ముడితో సంభాషించటానికి నీవు తప్ప అర్హులు లేరు. ధర్మవేత్తలందరికి నీవు గురుడవు. నీవు 
సంభాషణ (ప్రారంభించుము. 


విశేషం: 'ఉక్తులు' అనటానికి బదులు “శక్తులు అనే పాఠాంతరం సముచితం. 


వ.  అనుటయు నచ్చ్యుతుండు భీష్మున కత్యాసన్నుండై శారీర మానస కుశల ప్రశ్నంబు. జేసిన నతండు. 143 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; భీష్మునకున్‌+అతి+ఆసన్నుండు+ఐ= భీష్ముడికి మిక్కిలి 
సమీపంలో కూర్చున్నవాడై; శారీర మానస కుశల (ప్రశ్ళంబున్‌+చేసినన్‌= శరీరానికి సంబంధించి మనస్సుకు సంబంధించి క్షేమాన్ని 
గూర్చి అడుగగా; అతండు= ఆ భీష్ముడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు ప్రార్ధించగా శ్రీకృష్ణుడు భీష్ముడికి మిక్కిలి సమీపంలో ఉంటూ అతడిని శరీరానికి 
మనస్సుకు సంబంధించిన క్షేమాన్ని గూర్చి (ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఇట్టా అన్నాడు. 
ఉ. _ “దేవ! భవత్రసాదమున. దీటి శరీరము నొప్పి డప్పి, మ 

ద్ధావము నింద్రియంబులును బాటవ సంపద నొందె, వేద వి 

ద్యా విభవంబు నాకు బరతత్త పరిస్పుట బోధ యుక్తమై 

భావితమయ్య( నాత్మ బరిపక్వ దయాకరచిత్త మాధవా! 144 
ప్ర తిపదార్థం: పరిపక్వ దయాకర చిత్త!= పండిన కరుణకు నెలవైన చిత్తం కలవాడా!; మాధవా!= ఓ కృష్ణా!; దేవ!= మహానుభావా! 
భవత్‌+ప్రసాదమునన్‌= నీ అనుగ్రహంతో; శరీరము నొప్పి= శారీరకమైన బాధ; దప్పి= అలసట; తీటెన్‌= తొలగిపోయాయి; 


మత్‌+భావంబున్‌= నా మనస్సును; ఇం(ద్రియంబులును= జ్ఞాన కర్మేంద్రియాలును; పాటవ సంపదన్‌+ఒందెన్‌= పటుత్వ 
సంపదను పొందాయి; నాకు; ఆత్మన్‌= ఆత్మలో; వేద విద్యా విభవంబు= చతుర్వేదాల విద్యయొక్క వైభవమూ; పరతత్త్య 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 227 


పరిస్ఫుట బోధయుక్తమై= పరమాత్మయొక్క స్పష్టమైన జ్ఞానంతో కూడినదయి; భావితము+అయ్యెన్‌= సంభావితమయింది 
(తెలిసికొన్నాను). 

తాత్పర్యం: ఓ కృష్ణా! పరిపూర్ణ కరుణాకరా! నీ అనుగ్రహంతో శరీర సంబంధమైన నొప్పి, అలసట తీరిపోయాయి. 
నా మనస్సు, జ్ఞాన కర్మేంద్రియాలూ పాటవ సంపదతో ఒప్పారుతున్నాయి. నాకు నా ఆత్మలో వేదవిద్యా వైభవం 
స్పష్టమైన పరమాత్మ జ్ఞానంతో కూడినదై స్పష్టంగా తెలిసింది. 

విశేషం: మూలంలోని ఎనిమిది శ్లోకాల భావాన్ని ఈ పద్యంలో తిక్కన కుదించి రచించాడు. ఆ ఎనిమిది శ్లోకాలలో భావాన్ని 
జారిపోనీయకుండా భీష్ముని మాటలుగా ఈ పద్యంలో మనోహరంగా చిత్రించాడు. 


వ. దేవరదివ్యచిత్తంబున నన్నుం దలంచిన దానంజేసి బృంహితుండ నయ్యును గొండుక ప్రాయంబు వాండునుం 
బోలె నయితి( జెప్ప వలయు వాని నెల్లం జెప్పెద(; బాండవ శుభకరంబైన వాని నీ వేల చెప్పవు? నీ తలం 
పేమి? సెప్పవే! యనిన గృష్టుండు గాంగేయున కిట్లనియె. 145 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; దేవర దివ్య చిత్తంబునన్‌= భగవంతుడవైన నీ దివ్యమైన మనస్సులో; తలంచిన దానన్‌+చేసి= 
నన్ను తలంచటంవలన; బృంహితుండన్‌+ అయ్యును= వృద్దుడనైనప్పటికి; కొండుక ప్రాయంబు వా(డునున్‌+పోలెన్‌+ అయి తిన్‌= 
చిన్న బాలుడివలె అయిపోయాను; చెప్పవలయు వానిన్‌+ఎల్లన్‌= చెప్పదగిన వాటి నన్నింటిని; చెప్పెదన్‌= వివరిస్తాను; పాండవ 
శుభకరంబు+ఐన దానిన్‌= పాండవులకు మంగళప్రదమైన దానిని; ఈవు+ఏల+చెప్పవు= నీవు ఎందుకు చెప్పవు; నీ తలంపుఏమి?= 
నీ అభిప్రాయం ఏమి?; చెప్పవే+అనినన్‌= చెప్పవలసిందని భీష్ముడు (ప్రశ్నించగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; గాంగేయునకున్‌= 
భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: “నీ దివ్య చిత్తంలో నన్ను భావించటంచేత నేను వృద్దుడనైనప్పటికీ, చిన్న బాలుడివలె అయిపోయాను. 
నీ ఆదేశానుసారం పాండవులకు చెప్పదలచినవన్నీ సవిస్తరంగా చెప్పుతాను. అయినా పాండవులకు శుభప్రదమైన వాటిని 
నీ వెందుకు చెప్పవు? నీ భావ మేమి? చెప్పుము" అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 
తే, “అనఘ! శ్రేయస్సునకు యశంబునకు నేను | మూలకందంబ; విను! చంద్రముండు శీత 

కిరణు(డను మాట విస్తయకరమె? చెపుమ; । యశ ముపార్టింప( గ్రొత్తపెం పగునె నాకు? 146 


ప్రతిపదార్థం: న+అఘా!= పాపరహితుడవైన ఓ భీష్మా!; విను= వినుము; శ్రేయస్సునకున్‌= మేలునకు; యశంబునకున్‌= కీర్తికిని; 
ఏను= నేను; మూల కందంబన్‌= మూలాధారమైనవాడిని; చం(ద్రముండు= చంద్రుడు; శీత కిరణుడు+అనుమాట= చల్లనైన 
కిరణాలు కలవాడనే మాట; విస్మయకరమె= ఆశ్చర్యకరమా; చెపుమా= చెప్పు; నాకు; యశము+-ఉపార్టింపన్‌= కీర్తిని సంపాదించటం; 
కొత్త పెంపు+అగునె= (క్రొత్త అభివృద్ది అవుతుందా? 

తాత్పర్యం: 'ఓ భీష్మా! ప్రజాశ్రేయస్సుకు, కీర్తికి నేనే మూలకారణం. సందేహం లేదు. చంద్రుడు చల్లని కిరణాలు 
కలవాడనటంలో విచిత్రం లేదు కదా! అట్లాంటి నాకు కీర్తి సంపాదన కొత్తగా తెచ్చుకొన్న అభివృద్ది అవుతుందా? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. సామాన్యాంశం విశేషాంశం చేత సమరించబడుతున్నది. 


క _. పరమ మగు యశము నీకును । ధరణిం గలిగింప( బూని తాత్పర్యమునం 
బురుషవర! నాదు బుద్ది । స్పురణము నీ మనమునందు. జొనిపితి నెనయన్‌. 147 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషవర!= ఓ మానవోత్తముడైన భీష్మా!; ధరణిన్‌= ఈ భూమి మీద; పరమము+అగు యశము= శ్రేష్టమైన 
కీర్తిని; నీకును కలిగింపన్‌+పూని= నీకు సంప్రాప్తింపచేయటానికి ప్రయత్నించి; తాత్సర్యమునన్‌= మనస్సునందు లేదా అభిమతంలో; 
నాదు= నా యొక్క; బుద్ది స్ఫురణమున్‌= నా బుద్ది జ్ఞానాన్ని; ఎనయన్‌= తగునట్టు; నీ మనమునందున్‌+చొనిపితిన్‌= నీ 
మనస్సునందు ఆపాదించాను. 


తాత్సర్యం: ఓ మానవోత్తముడవైన భీష్మా! అత్యుత్తమ కీర్తిని నీకు కూడా ్రసాదించదలచి తదనుగుణంగా నా 
జ్ఞానాన్ని నీ మనస్సులో (ప్రవేశపెట్టాను. 
విశేషం: చందమామకు వెన్నెల సహజమైన రీతిగా నాకు కీర్తి సహజమే. అయితే అత్యుత్తమ కీర్తిని భీష్ముడికి సైతం ప్రసాదించాలన్న 
కోరికతో ఆ జ్ఞానాన్ని అతడి మనస్సులో ప్రవేశపెట్టినట్లు కృష్ణుడు చెప్పటంలో ఎంతో విశేషమున్నది. 
తే ధరణి యెందాంక నుండు సుస్థిరత నీదు । కీర్తి యందా(క నక్షయస్స్ఫూర్తి( దాల్చి 

నడవం గలయది నీవు సెప్పెడి సువాక్య । ములును వేదతుల్యంబులై వెలయుచుండు. 148 


ప్రతిపదార్థం: ధరణి= ఈ భూమి; ఎంత+దాంకన్‌= ఎంతకాలం దాకా; సుస్థిరతన్‌+ఉండున్‌= స్థిరమై ఉంటుందో; అంత+దా(కన్‌= 
అంతవరకు; నీదు కీర్తి= నీ కీర్తి; అక్షయ స్ఫూర్తిన్‌+తాల్చి= నశించనిదై; నడవన్‌+కల+అది= కొనసాగుతుంది; నీవు+చెప్పెడి= 
నీవు ప్రబోధించబోయే; సువాక్యములును= మంచి మాటలును; వేద తుల్యంబులు+ఐ= వేదాలతో సమానమై; వెలయుచుండున్‌= 
ఒప్పారుతూ ఉంటాయి. 


తాత్పర్యం: ఈ భూమి ఎంతకాలం సుస్థిరంగా ఉంటుందో నీ కీర్తి నశించనిదై అంత వరకు కొనసాగుతుంది. 
నీవు చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమై ఒప్పారుతూ ఉంటాయి. 


క. ధర్మజునకు నీ చెప్పెడు  ధర్మస్థితి వాక్య సమితి తాత్సర్యముతో 
నిర్మలు లై కొనియాడెడు । ధార్మికులకు నుభయజగదుదాత్తత కలుగున్‌. 149 

ప్రతిపదార్థం: ధర్మజునకున్‌= ధర్మరాజునకు; నీ చెప్పెడు= నీవు ప్రబోధించే; ధర్మస్థితి= ధర్మపద్దతియొక్క; వాక్య సమితి= 

మాటల సమూహం; తాత్సర్యముతోన్‌= ఏకాగ్రతతో; నిర్మలులు+ఐ= పరిశుద్దులై; కొనియాడెడు= ప్రశంసించే; ధార్మికులకున్‌= 
ధర్మాత్ములకు; ఉభయ జగత్‌+ఉదాత్తత= ఇహపరాలలోను, ఉత్తమత్వము; కలుగున్‌= కలుగుతుంది. 

తాత్పర్యం: ధర్మరాజుకు నీవు చెప్పే ధర్మంతో కూడిన వాక్యసమూహ సారం ఏకా(గ్రతతో పరిశుద్దులై ప్రశంసించే 

ధర్మాత్ములకు ఉభయతారకమై ఒప్పుతుంది. 

వ. కావుననిట్లు సేసితి; భవదీయ ధర్మవేదిత్వంబును సవిశేష ప్రకారంబుగా నీ మనుమలు ధర్మజ భీమార్జున 
నకుల సహదేవులు భద్ర భాజనంబులుగా నీ యున్న మహీపతులు విని కృతార్థజన్ములుగా నఖిల ధర్మ 
ప్రకారబోధకంబు లగు వాక్యంబులు సెప్పు మనుటయు శాంతనవుం 'డట్ల చేసెద' నని పలికి 
యాదరభరితుం డయి యిట్లనియె. 150 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుకని; ఇట్టు+చేసితిన్‌= ఇలా నిర్ణయించాను; భవదీయ= నీ యొక్క; ధర్మవేదిత్వంబును= 
ధర్మసంబంధమైన జ్ఞానాన్ని; సవిశేష (ప్రకారంబుగాన్‌= విశేషంతో కూడిన పద్దతితో; నీ మనుమలు= నీ మనుమలైన; ధర్మజ 
భీమ+ అర్జున నకుల సహదేవులు= ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవు డనే ఐదుగురు; భద్ర భాజనంబులు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 229 


గాన్‌= శుభార్హులయ్యేట్టుగా; ఈ+ఉన్న= ఇక్కడ గుమిగూడి ఉన్న; మహీపతులు= రాజులు; కృత+అర్థ జన్ములు+కాన్‌= పుట్టుకలు 
సఫలమయ్యేటట్టుగా; అఖిల ధర్మప్రకార బోధకంబులు+అగు= అన్ని ధర్మవిశేషాలను (ప్రబోధించే; వాక్యంబులు+చెప్పుము+ 
అనుటయును= మాటలు చెప్పుమని శ్రీకృష్ణుడు కోరగా; శాంతనవుండు+అట్టు+చేసెదన్‌+అని= భీష్ముడు అట్లాగే చేస్తానని చెప్పి; 
ఆదరభరితుండు+అయి+ఇట్టు+అనియెన్‌= (ప్రేమతో నిండినవాడై ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: ఓ భీష్మా! భూమి ఉన్నతంకాలం అపారకీర్తి నీకే రావాలని భావించి ఇట్టా చేశాను. నీ ధర్మ 
సంబంధమైన విజ్ఞాన విశేషాన్ని నీ మనుమలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు 
శుభార్చు లయ్యేటట్టుగా, ఇక్కడ పరివేష్టించి ఉన్న రాజుల పుట్టువు సఫలమయ్యేటట్టుగా సమస్త ధర్మవిశేషాలను 
బోధించే వాక్యాలను చెప్పవలసిం'దని శ్రీకృష్ణుడు కోరగా భీష్ముడు అట్లాగే చేస్తానని చెప్పి సంతోష భరితుడై 
ఇట్టా అన్నాడు. 
సీ. “ఎవ్వ(డు పుట్టిన నెల్ల మునీంద్రులు । నత్యంత సంప్రమోదాత్తు లైరి, 

పరమ ధార్మికులైన భరతుల యందును । నెవ్వరు నెవ్వని నెనయ లేరు, 

సత్యంబు దాంతియు శౌచంబు శాంతియు । నలవడి యెవ్వనియందు వెలయు, 

బాత్రదానాధ్వర బంధు రక్షాది ధ । ర్మంబు లెవ్వనికి. బ్రియంబు లెపుడు6 


తే. గామమున నైన విపులార్జ కారణమున । నైన భయమున నైనను నపథ వర్త 
నంబునకు( జొర. డెవ్వా(డు నన్ను నేమి | యడుగ6 దలంచె నా ధర్మజుం డడుగు€ గాక!” 151 


ప్రతిపదార్థం: ఎవ్వ(డు పుట్టినన్‌= ఎవ్వడు పుట్టటం వలన; ఎల్ల ముని+ఇం[ద్రులున్‌= ముని శ్రేష్టులందరు; అత్యంత= మిక్కిలి; 
సంప్రమోద+ఆత్ములు+ఐరి= సంతోషాంతరంగు లయ్యారో; పరమ ధార్మికులు+ఐన= మిక్కిలి ధర్మగుణం కలవా రయిన; 
భరతుల యందునున్‌= భరత వంశంలో పుట్టిన వారి యందు; ఎవ్వరున్‌= ఎవ్వరు కూడా; ఎవ్వనిన్‌= ఎవ్వనితో; ఎనయన్‌+లేరు= 
సమానులు కారో; సత్యంబున్‌= సత్యమూ; దాంతియున్‌= కర్మేంద్రియాల నిగ్రహశక్తి; శౌచంబున్‌= శుచిత్వం; శాంతియున్‌= 
జ్ఞానేంద్రియాల నిగ్రహశక్తి; అలవడి= కలిగి; ఎవ్వనియందున్‌= ఎవ్వడితో అయితే; వెలయున్‌= ప్రకాశిస్తూ ఉంటాయో; 
పాత్రదాన+అధ్వర బంధురక్షా+ఆది= అర్హులైనవారికి దానాలు చెయ్యటం, యజ్ఞాలను బంధువులను రక్షించటం మొదలైన; 
ధర్మంబుల్‌= ధర్మాలు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఎవ్వనికిన్‌= ఎవడికయితే; ప్రియంబులు= ప్రియమయితే; కామమునన్‌+ఐనన్‌= 
కోరికవలన అయితేనేమీ; విపుల+అర్ధ+కారణమునన్‌+ఐనన్‌= విసృత ధనం కారణం వలన అయినా; భయమునన్‌+ఐనన్‌= 
భయంవలన అయినా; అపథ వర్తనంబునకున్‌= చెడు మార్గ ప్రవర్తనకు; ఏ+వాండు= ఎవడయితే; చారండు= (ప్రవేశించడో; ఆ 
ధర్మజుండు= ఆ ధర్మరాజు; నన్నున్‌= నన్ను; ఏమి+అడుగన్‌+తలంఛెన్‌= ఏమి అడగాలని అనుకొంటున్నాడో; అడుగున్‌ కాక!= 
అది అడగవలసింది. 


తాత్పర్యం: ఎవ్వడి జన్మకారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగు లయ్యారో, పరమధార్మికు లని పేరు 
పొందిన భరత వంశీయులు కూడా ఎవ్వడితో సాటిరారో, సత్యం, శౌచం, శాంతి దాంతులు ఎవ్వడియందు (ప్రకాశిస్తూ 
ఉంటాయో, పాత్రులైన వారికే దానం చేయటం, యజ్ఞాలనూ, బంధువులను, రక్షించటం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ 
ఎవడికి సంతోషాన్ని కలిగిస్తుంటాయో, కామంవలన కాని, అర్థంవలన కాని, భయంవలన కాని, అవినీతి మార్గంలో 
ఎవడయితే ప్రవేశించడో అటువంటి ఉత్తమగుణగణుడైన ధర్మరాజు అడుగదలచుకొన్న అన్నింటిని అడిగి సందేహ 
నివృత్తి చేసికొని తెలిసికొను గాక!” 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనుటయు నతనితో నచ్యుతుండు. 152 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు అనగానే; అతనితోన్‌= ఆ భీష్ముడితో; అచ్యుతుండు= శ్రీకృష్ణుడు. 
తాత్పర్యం: అని చెప్పగా భీష్ముడితో శ్రీకృష్ణుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
చ.  'గురులను బంధుమిత్రులను గ్రూరశరంబులC గూల్చె నుగ్రతన్‌, 

నరుల ననేకకోటుల రణంబున. దాం దెగటార్డెం గాన యి 


క్కురుపతి నీ సమక్షమునకుం గదియం బుయిలోడెడుం గృపా 
విరహిత కార్య కర్మరు(డు వీ( డని యాడుదొ యన్‌ తలంపునన్‌.' 153 


ప్రతిపదార్థం: ఈ+కురుపతి= ఈ ధర్మరాజు; గురులను= గురువు లైన పెద్దలను; బంధుమి(త్రులను= చుట్టాలను, స్నేహితులను; 
క్రూర శరంబులన్‌+కూల్చెన్‌= ఘోరమైన బాణాలతో పడగొట్టాడు; ఉగ్రతన్‌= కోపంతో; తాన్‌= ధర్మరాజు; నరులన్‌+అనేక 
కోటులన్‌= అనేకులైన మానవులను; తెగటార్భెన్‌= తెగ నరికాడు; కృపా విరహిత కార్య కర్మఠు(డు= దయారహిత కార్య నిర్వాహకుడు; 
వీ(డు+అని= ఇతడని; ఆడుదొ+అన్‌+తలంపునన్‌= అంటావేమో అనే భావంతో; నీ సమక్షమునకున్‌+కదియన్‌= నీ ఎదుటకు 
రావటానికి; పుయిలోడెడున్‌= సంకోచిస్తున్నాడు. 


తాత్పర్యం: “ఈ ధర్మరాజు యుద్దంలో గురువులూ, బంధువులూ, మిత్రులూ అని లెక్కించక, భయంకరమైన 
బాణాలతో అందరినీ కూల్చాడు. అనేక మానవ కోటులను యుద్దంలో సంహరించాడు. కనుక ఇతడు దయాంతః 
కరణుడు కాడని అంటావేమో నని భావించి నీ ఎదుట పడటానికి సంకోచిస్తున్నాడు'. 


వ. అనిన విని వాసుదేవునకు దేవవ్రతుం డి ట్లనియె. 154 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని చెప్పగా విని; వాసుదేవునకున్‌= శ్రీకృష్ణుడికి; దేవవ్రతుండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఈ 
విధంగా చెప్పాడు. 
తాత్పర్యం: అనగా విని భీష్ముడు కృష్ణుడితో ఇట్టా అన్నాడు. 
సీ, “విప్రుల కధ్యయన ప్రదానాధ్వరా । ద్యము లగు కర్మము లట్ల రాజు 
లకు సంగరము తండ్రులను బుత్ర పొత్రుల । గురుల నైనను బాపపరులC బోర 
జంపుట ధర్మంబు; సమయంబు విడిచి లో । భంబున నన్యాయ పథము నందు 
వర్తించువారి నెవ్వరి నాహవంబున(। బొరివుచ్చ(గలిగిన( బుణ్య కృతియ 


ఆ. యట్లు గాక శోణితాంబుపూరము. గేశ | శైవలంబు( గాగ సమర భూమి 
నక్కజపు నదీచయం బొనర్షిన రాజు । ధర్మవిదు. డనంగందగు ముకుంద!” 155 


ప్రతిపదార్థం: ముకుంద!= ఓ శ్రీకృష్ణా; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; అధ్యయన ప్రదాన+అధ్వర+ఆద్యములు+అగు= 
వేదాధ్యయనమూ, దానమూ, యజ్ఞమూ మొదలైన; కర్మములు+అట్టు= కర్మాచరణ ఉన్న రీతిగానే; రాజులకున్‌ సంగరంబు= 
రాజులకు యుద్దం; తండ్రులను; పుత్ర పౌత్రులన్‌= కుమారులను, మనుమలను; గురులన్‌+అయినను= గురువులయినప్పటికి; 
పాప పరులన్‌= దుర్మార్గులను; పోరన్‌+చంపుట= యుద్దమునందు చంపటం; ధర్మంబు= ధర్మం; సమయంబు విడిచి= నీతి 
మార్గాన్ని వదలి; లోభంబునన్‌= అత్యాశతో; అన్యాయపథంబు నందు= అన్యాయ మార్గంలో; వర్తించువారిన్‌= నడుచుకొనే వారిని; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 231 


ఎవ్వరిన్‌= ఎవ్వరినైనా; ఆహవంబునన్‌= యుద్దంలో; పొరిపుచ్చన్‌+కలిగినన్‌= సంహరించగలిగితే; పుణ్యకృతియ= అదే పుణ్యకార్యం; 
అట్టున్‌+గాక= ఆ విధంగా కాకపోతే; సమర భూమిన్‌= యుద్దభూమిని; శోణిత+అంబు పూరమున్‌= రక్త మనే జల(ప్రవాహం; 
కేశ శైవలంబున్‌+కా(గన్‌= వెంట్రుక లనే నాయ అయ్యేటట్టుగా; అక్కజపు నదీ చయంబు+జఒనర్చినన్‌= ఆశ్చర్యకర మైన నదీ 
సమూ హాలుగా చేసిన; రాజు, ధర్మవిదుండు+అనంగన్‌+తగున్‌= రాజు ధర్మవేత్త అని అనటానికి అర్హుడైన వాడు. 


తాత్సర్యం: 'ఓ కృష్ణా! వేదాధ్యయనం, దానపూర్వకమైన యాగాది కర్మాచరణం, బ్రాహ్మణులకు ఎట్టాగో అదే 
విధంగా రాజులకు యుద్దం సహజం. పాపవర్తను లైన తండ్రులు, పుత్రులు, మనుమలు, గురువులు ఎవరినైనా 
యుద్దంలో చంపటం రాజధర్మం. విధ్యుక్త ధర్మాన్ని వదలి లోభగుణంతో అన్యాయమార్ల వర్తనులైన వారిని ఎవరినైనా 
యుద్దరంగంలో వధించటం పుణ్యకార్యమే. అంతే కాకుండా యుద్ధభూమిలో దుర్మార్గులను వధించి రక్త మనే 
జలపూరమూ కేశ పాశాలనే నాచూ నిండి ఉండే నదీసమూహాలుగా చేయటం ధర్మవిదుడైన రాజుకు అర్హమైన 
కార్యం”. 

విశేషం: అలం: రూపకం. 


భీష్ముడు ధర్మరాజును సప్రేమంబుగా గారనించుట (సం. 12-55-1) 


చ. అన విని ధర్మసూనుండు కృతాంజలి యై తగ భీష్మ డాయ న 

ల్లన చని, కేలం బాదకమలంబు లమర్ది శిరంబు సోంక వం 

దన మొనరించినం, బిలిచి తా నభినందితు( జేసి మస్తకం 

బున గడు నర్మిలిం దనదు మో మిడి మూర్మొని సాదరంబుగన్‌. 156 
ప్రతిపదార్థం: అనన్‌ విని= భీష్ముడు శ్రీకృష్ణుడితో రాజ ధర్మాన్ని గూర్చి చెప్పగా విని; ధర్మ సూనుండు= ధర్మరాజు; కృత+అంజలిఐ= 
చేయబడిన నమస్కారం కలవాడై అంటే నమస్కరించి; తగన్‌= ఉచిత రీతిని; భీష్మున్‌= భీష్ముడిని; డాయన్‌+అల్లన చని= 
సమీపించటానికి మెల్లగా వెళ్ళి; కేలన్‌= తన చేతులతో; పాద కమలంబుల్‌+అమర్శి= (భీష్ముడి) పాద పద్మాలను పట్టుకొని; 
శిరంబు సోంకన్‌= తల తాకేటట్టు; వందనము+ఒనరించినన్‌= నమస్కరించగా; పిలిచి; తాన్‌+అభినందితున్‌+చేసి= భీష్ముడు 
ధర్మరాజును సంతోషింపజేసి; మస్తకంబునన్‌+కడున్‌+నర్మిలిన్‌= ధర్మరాజు తలపై మిక్కిలి ప్రేమతో; తనదు మోము+ఇడి= తన 
ముఖ ముంచి; మూర్కొని= ఆ(ఘ్రాణించి; స+ఆదరంబుగన్‌= ఆదరపూర్వకంగా. 


తాత్పర్యం: ధర్మరాజు చేతులు మొగిడ్చి, భీష్ముడిని సమీపించి, ఆయన పాదపద్మాలను తన చేతులతో పట్టుకొని 
తన తలను తాకిస్తూ నమస్కరించగా, భీష్ముడు ధర్మరాజును అభినందించి, అతడి తలకు తన ముఖాన్ని ఆనించి 
(ప్రేమతో ఆఘ్రాణించాడు. ధర్మరాజును ఆదరించాడు. 


వ. భీష్ముం డాభీమాగ్రజుం గూర్చుండం బనిచి, 'శంకింపక న న్నేమి యైన నడుగు' మనిన నమ్మహీపతి 
మాధవునకుం బ్రణమిల్లి, పారాశర్య ప్రభృతి మునివరులకు నభివాదనం బాచరించి, సర్వకౌరవుల యనుమతి 
వడసి, యప్పితామహున కభిముఖుం డై నమస్కరించి యి ట్లనియె. 157 


ప్రతిపదార్థం: భీష్ముండు+ఆ భీమ+అ(గ్రజున్‌+కూర్చుండన్‌+పనిచి= భీష్ముడు ఆ భీముడి అన్న అయిన ధర్మరాజును కూర్చుండగా 
నియమించి; శంకింపక= సంకోచం లేకుండా; నన్నున్‌+ఏమి+ఐనన్‌= నన్ను ఏదయినా; అడుగుము+అనినన్‌= అడుగు మని చెప్పగా; 
ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; మాధవునకున్‌+(ప్రణమిల్లి= శ్రీకృష్ణుడికి నమస్కరించి; పారాశర్య(ప్రభృతి= వ్యాసుడు మొదలైన; 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునివరులకున్‌= ముని శ్రేష్టులకు; అభివాదనంబు+ఆచరించి= మొక్కి; సర్వ కారవుల+అనుమతి+పడసి= పెద్దవాడైన 
ధృతరాషుడు మొదలుకొని సమస్త కౌరవుల అనుజ్ఞను పొంది; ఆ+పితామహునకున్‌+అభిముఖుండు+ఐ= ఆ తాత అయిన 
భీష్ముడికి ఎదురుగా కూర్చుండి, నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు (అడిగాడు). 


తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజును కూర్చుండ నియమించి సంకోచించకుండా ఏ మేమి అడుగదలచావో సమస్తమూ 
అడుగు” మని చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి వ్యాసాది మహామునిశ్రేష్ణులకు ఏటికోళ్ళు పట్టి, 
ధృతరాషష్ర్రాది సమస్త కౌరవుల ఆజ్ఞతో భీష్ముడికి అభిముఖుడై నమస్కరించి ప్రశ్నించాడు. 


విశేషం: అభివాదనం: గోత్ర నామాదులు (ప్రవర) చెప్పి పాదాలు సోకేటట్టుచేసే నమస్కారం. దీనినే ఏటికోళ్ళు అంటారు. పెద్దలను 
దర్శించినపుడు తనగోత్రనామాలను చెబుతూ పాదాభివందనం చేయటం సంప్రదాయం. అట్లే ధర్మరాజు వ్యాసాది మహర్షులకు 
అభివాదనం చేశాడు. 


చ. “అరయంగ రాజధర్మము సమాశ్రయ మై నడపుం ద్రివర్గమున్‌ 
గురుతర మోక్షధర్మమునకుం దల(పం దనప్రాప యూంత భూ 
వర! విను ఘోటకంబునకు వాగెయు, దంతికి నంకుశంబు నే 
కరణి నివారకంబులు జగంబుల కట్టుల తాను నెమ్మెయిన్‌. 158 


ప్రతిపదార్థం: భూవర!= భూమికి భర్త అంటే రాజా - ఓ భీష్మా!; విను= వినుము; అరయంగన్‌= పరిశీలించగా; రాజధర్మము= 
రాజుకు ఉండవసిన ధర్మం; సమ్‌+ఆ(శ్రయము+ఐ= చక్కటి ఆధారమై; (త్రివరగ్గమున్‌= ధర్మం, అర్థం, కామం అనే మూడింటిని; 
నడపున్‌= కొనసాగిస్తుంది; తల(పన్‌= ఆలోచించగా; గురుతర మిక్కిలి గొప్పదైన; మోక్షధర్మమునకున్‌= పురుషార్థాలలో 
నాలుగవదైన మోక్షధర్మానికి; తన ప్రాప+ఊ(త= తన అండయే ఆశ్రయమూ, ఆధారమున్నూ; ఏ+మెయిన్‌= ఎట్లాగైనా; 
ఘోటకంబునకున్‌= గుర్రానికి; వాగెయున్‌= గుర్రపు కళ్ళేనికి తగిలించే పగ్గం; దంతికిన్‌= ఏనుగునకు; అంకుశంబున్‌= 
అంకుశం; ఏ కరణిన్‌= ఏ విధంగా; నివారకంబులు= నిరోధించగలవో; తాను= ఆ రాజధర్మం; జగంబులకున్‌+అట్టు= ఈ 
లోకాల కన్నింటికి అదే రీతి (నిరోధం). 


తాత్సర్యం: 'ఓ తాతా! ప్రజాపరిపాలనా రూపమైన రాజధర్మమే (శ్రేష్టమైనది. ఈ జీవలోకాని కెల్ల రాజధర్మమే 
ఆధారం. ధర్మార్థ కామాలు మూడు రాజధర్మంపై ఆధారపడి ఉన్నాయి. గుర్రానికి పగ్గమూ, ఏనుగుకు అంకుశం 
వలె లోకాన్ని శాసించేది రాజధర్మమే. ఇందులో సందేహం లేదు. 


నిశేషం: అలం: నిదర్శన. 


క _ వ్యాకులతం బొంది రూపటు । లోకస్టితి తొంటిరాజలోకముచే నం 
గీకృత మగు ధర్మ మనం । గీకృత మగునేని వీతకిల్పిషచరితా! 159 


ప్రతిపదార్థం: వీత కిల్పిష చరితా!= పోయిన పాపాలుగల చరిత్ర గలవాడా!, ఓ పవిత్రమైన చరిత్ర గల భీష్మా!; తొంటి= పూర్వపు; 
రాజలోకముచేన్‌= రాజసమూహాలచేత; అంగీకృతము+అగు= అంగీకరించబడినదైన; ధర్మము= ధర్మం; అనంగీకృతము+అగున్‌+ఏని= 
స్వీకరించి తదుచితంగా పరిపాలన సాగించక పోయినట్టెతే; లోకస్థితి= ఈ లోకపు పరిస్థితి; వ్యాకులతన్‌+పొంది= కలత చెంది; 
రూపణున్‌= నాశనమైపోతుంది. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 233 


తాత్పర్యం: ఓ పరిశుద్ద చరిత్రుడవైన తాతా! పూర్వ రాజులు అంగీకరించిన రాజధర్మాన్ని పాటించకపోతే ఈ 
లోకపు పరిస్థితి కలత చెంది నాశనమై పోతుంది. 
క తరణి వొడిచి తమము సెటుచు । కరణిని లోకమున గలుగు కల్మష మెల్లన్‌ 

ధరణిపతి ధర్మ మాత్మ । స్పురణంబున( జెబుచు విమలబోధనచరితా! 160 
ప్రతిపదార్థం: విమల బోధన చరితా!= నిర్మల జ్ఞాన చరిత్రుడా, ఓ తాతా!; తరణి+పొడిచి= సూర్యుడు ఉదయించి; 
తమము+చెణుచు కరణిని= చీకటిని పోగొట్టేటట్టు: ధర్మము+ఆత్మ స్ఫురణంబునన్‌= ధర్మం మనస్సులో కలగగానే; 
ధరణిపతి= రాజు; లోకమునన్‌+కలుగు= ఈ లోకంలో ఉన్నట్టి; కల్మషము+ఎల్లన్‌= పాపమంతటినీ; చెటుచున్‌= తొలగిస్తాడు, 
పోగొట్టుతాడు. 
తాత్సర్యం: ఓ పితామహా! సూర్యోదయంతో చీకటి తొలగిపోయేటట్టు లోకంలోని పాపాలన్నీ రాజధర్మంచేతనే 
నాశనమౌతాయి. 


విశేషం: అలం: ఉపమ. శ్లో॥ “ఉదయన్‌ హి యథా సూర్యో నాశయ త్యశుభం తమః 
రాజ ధర్మ స్తధా లోక్యా మాక్షిప న్యశుభాం గతిమ్‌” 
అనే సంస్కృత మూల శ్లోకానికి తిక్కన అనువాదం పై పద్యం. దీనికి ఆధారంగా ఉన్న స్మృతిని నీలకంఠీయం ఉదాహరించింది. 
“రాజభిః కృతదండాస్తు శుద్ద్యంతి నులినా జనాః 
కృతార్జాశ్చ తతో యాంతి స్వర్గం సుకృతినో యథా॥ 
ఆ. అనఘ! నీదు బుద్ధి యతిలోక మగుటయు. దెలిసికొన(గ నాకు వలయునట్టి 
ధర్మకోటి నీవ తగ జెప్ప వినవల ।; యుటయు.. జెప్పె నంబుజోదరుండు. 161 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడవైన ఓ తాతా!; నీదు బుద్ది= నీ బుద్ది; అతిలోకము+అగుటయున్‌= లోకాతీతం- అసామాన్యం 
అంటే మానవులకు ఎవ్వరికీ లేని వైశిష్ట్యాన్ని కలిగి ఉండటం చేత; నాకున్‌; తెలిసికొనంగన్‌= తెలిసికొనటానికి; వలయునట్టి= 
అవసరమైన; ధర్మకోటి= ధర్మాల సమూహం; నీవ= నీవే; తగన్‌+చెప్పన్‌= తగిన రీతిగా చెప్పగా; వినవలయుటయున్‌= నేను 
వినవలసింది గాను; అంబుజ+ఉదరుండు= పద్మం నాభియందు గలవాడైన ఆ శ్రీకృష్ణుడు; చెప్పెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'నిర్మలుడవైన ఓ తాతా! నీవు లోకాతీతమైన బుద్దిసంపన్నుడ వనీ, నేను తెలిసికొనదగిన రాజధర్మాలు 
నీవు చెప్పగా నేను గ్రహించాలనీ ఆ శ్రీకృష్ణుడి నిర్ణయం. కాబట్టి సమస్త రాజధర్మాలను వివరించుమని 
ప్రార్థిస్తున్నాను. 


విశేషం: .సమస్త రాజ ధర్మాలను అతిలోకజ్ఞుడైన భీష్ముడు ఒక్కడే చెప్పటానికి అర్హుడని విదితం. 
ఆ. ధర్మవిదులు రాజు ధర్మ స్వరూపుగా(। జెప్ప విందు. దద్విశేషవృత్తి 

భరముగా( దలంతు నరవర! చెప్పవే । మున్ను రాజ ధర్మముల తెఅంగు. 162 
ప్రతిపదార్దం: నరవర!= రాజ శ్రేష్టుడవైన ఓ పితామహా!; రాజు ధర్మస్వరూపున్‌+కాన్‌= సమస్త ధర్మమే రాజుగా రూపం ఎత్తినట్టు; 
ధర్మవిదులు= ధర్మ స్వరూపాన్ని తెలిసిన వేత్తలు; చెప్పన్‌= తెలుపగా; విందున్‌= విన్నాను; తద్‌+విశేష వృత్తి= ఆ విశిష్ట మార్గం 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


-అంటే ఆ రాజ ధర్మమార్గం; భరముగాన్‌= బరువైన దానిగా అంటే ఆ రాజ ధర్మ నిర్వహణం కష్టతరమని; తలంతున్‌= 
భావిస్తున్నాను; మున్ను= ముందుగా; రాజధర్మముల= రాజు అనుసరించదగిన ధర్మాల యొక్క; తెణంగు= విధానాన్ని; చెప్పవే= 
వివరించుము. 


తాత్పర్యం: ఓ తాతా! రాజు ధర్మ స్వరూపు డని ధర్మవేత్తలు చెప్పుగా విన్నాను. కానీ, ఆ రాజ ధర్మ నిర్వహణం 
అతికష్ట సాధ్యమని భావిస్తాను. కాబట్టి అటువంటి రాజ ధర్మరీతులను ముందుగా వివరించ గోరుతున్నాను. 


చ. అనుటయు నాపగేయుండు మహత్వ సమంచిత మైన ధర్మము 
న్వినుత విధాతృభావ మహనీయుండు గృష్ణుని, వేదమూర్తి నాం 
జను ధరణీసురావలి( బ్రసక్తి దలంచి నమస్కరించి, య 
జ్ఞనపతి వక్త మాదర రసప్లుత దృష్టిని జూచి యిట్లనున్‌. 163 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మరాజు ప్రార్థించగా; ఆపగేయు(డు= గంగాపుత్రుడైన భీష్ముడు; మహత్త్య సమంచితము+ఐన= 
మహిమతో కూడుకొన్న; ధర్మమున్‌= ధర్మాన్ని; వినుత= (ప్రస్తుతి కొన్న; విధాతృభావ మహనీయు(డు= బ్రహ్మభావన చేత 
మహాత్ముడైన; కృష్ణునిన్‌= శ్రీకృష్ణుడిని; వేదమూర్తి నాన్‌+చను= వేదాల స్వరూపమో అనేటట్టు ఒప్పుతూ ఉన్న; ధరణీసుర+ఆవలిన్‌= 
భూదేవుల అంటే బ్రాహ్మణుల యొక్క సమూహాన్ని; ప్రసక్తిన్‌+తలంచి= (ప్రస్తావ వశాన భావించి; నమస్కరించి; ఆ+జనపతి 
వక్రము= ఆ ధర్మరాజు ముఖాన్ని; ఆదర రసప్లుత దృష్టిని+చూచి= ఆదరమనే రసం (స్రవించే చూపుతో చూచి; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: రాజధర్మాలను తెలుపు మని ధర్మరాజు కోరగా భీష్ముడు మహిమాన్వితమైన ధర్మాన్ని, బ్రహ్మకల్ప 
స్వరూపుడైన శ్రీకృష్ణుడిని, వేదాలే రూపు దాల్చిన బ్రాహ్శాణసమూహాన్ని స్మరించి, నమస్కరించి, ఆదర రసప్రవాహ 
దృష్టితో ధర్మరాజు ముఖాన్ని అవలోకించి ఇట్టా చెప్పాడు. 


విశేషం: ధర్మం (ప్రధానమైంది. దాని సవిస్తర ప్రశంస భీష్ముడు చేయబోతున్నాడు. కనుక మొదట ధర్మాన్ని స్మరించాడు. ఆ 
వెనుక ఆ సమస్త ధర్మానికి మూలమైన శ్రీకృష్ణుడిని, ఆ తరువాత వేదమూర్తులైన బ్రాహ్మణులను భీష్ముడు తలంచి, 
నమస్కరించటంలో జౌచిత్యమున్నది. 

“నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే | 

బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్‌ వక్ష్యామి శాశ్వతాన్‌” ॥ 
అని మూలం. ఇందులో తిక్కన ఆయా విశేషణాలతో “అజ్ఞనపతి వ(క్రమాదర రసప్నుత దృష్టిని జూచి” అని కల్పించాడు. దీనివలన 
భీష్మునికి ధర్మజునిపై గల 'ప్రేమాదరాలు విదితమవుతాయి. 


క. _ 'నృపధర్మము లన్నియు నీ । కుపదేశించెద విసంశయోక్తుల; మజియున్‌ 
విపులఫలవంత మగు ధ । రృపథంబును నడుగునెడ( గరము వివరింతున్‌. 164 


ప్రతిపదార్థం: నీకు, నృప ధర్మములు+ అన్నియున్‌= నీకు రాజ ధర్మాలన్నింటిని; విసంశయ+ ఉక్తులన్‌= సందేహం లేనట్టి మాటలతో; 
ఉపదేశించెదన్‌= బోధిస్తాను; మటియున్‌= ఇంకా; విపుల ఫలవంతము+అగు= విస్తారమైన ప్రయోజనకారిఅయిన; ధర్మపథంబునున్‌= 
(రాజధర్మంతోపాటు ఆపద్దర్మం, మోక్షధర్మం మొదలైన) సమస్త ధర్మమార్గాలను; అడుగు+ఎడన్‌= (నీవు ఆయా సందర్భాలలో) 
అడిగేటప్పుడు; కరమున్‌= మిక్కిలిగా; వివరింతున్‌= విస్పష్టం చేస్తాను. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 235 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజ ధర్మాలన్నింటిని ఏ విధమైన సందేహమూ లేని వాక్యాలతో విస్పష్టంగా వివరిస్తాను. 
అంతేగాక ఆయా సందర్భాలలో నీవు అడిగిన ఎంతో ఫలవంతమైన ఆపద్దర్మ, మోక్షధర్మాదులను అత్యంత 
'ప్రయోజనాత్మకంగా తెలుపుతాను. 


వ. అవహితమతివై యాకర్ణింపుము. 165 
ప్రతిపదార్థం: అవహిత మతివి+ఐ= అవధాన చిత్తుండవై (ఏకా(గ్రచిత్తంతో); ఆకర్షింపుము= వినుము. 
తాత్సర్యం: కాబట్టి ఏ విధమైన వైకల్యమూ లేని ఏకా[గ్రచిత్తుడవై వినుము. 


ఆ. మేలు దనకు గోరు మేదినీశుండు మున్ను । దేవతలకు భూమిదేవతలకు. 
బూజ యాచరించు నోజ యత్నము. జేయ | వలయు రెండు గార్యఫలకరములు. 166 


ప్రతిపదార్థం: తనకున్‌ మేలు+కోరు= తనకు శుభాన్ని కోరుకొనే; మేదినీ+ ఈశు(డు= భూమికి భర్త అయిన రాజు; మున్ను= 
ముందు; దేవతలకున్‌= దేవతలకును; భూమిదేవతలకున్‌= భూమిపై దేవతలైన బ్రాహ్మణులకు; ఓజన్‌= క్రమంగా; పూజ+ఆచరించు= 
పూజచేయటానికి; యత్నమున్‌+చేయవలయున్‌= ప్రయత్నించవలసి ఉన్నది; రెండున్‌= దైవతపురుషకారాలు రెండూ; కార్యఫల 
కరములు= (తలచిన) కార్యసాధనకు ప్రయోజన కారులు. 


తాత్సర్యం: తనకు శుభం కలగాలని కోరుకొనే రాజు, మొట్టమొదట దేవతలకు, భూదేవతలకు పూజచేయవలసిన 
ఆవశ్యకత ఎంతేని ఉన్నది. దానిని విస్మరించక ప్రయత్నించాలి. దేవతల అనుగ్రహం, పురుషప్రయత్నం రెండూ 
రాజుకు కార్యసాధనకు ప్రయోజనకారణా లని గుర్తించాలి. 


మ. విను ముద్యోగము రెంటి యందు బర ముర్వీనాథ! యుద్యోగవం 
తునకున్‌ దైవము దోడ్పడంగ ఫలసిద్దుల్‌ సేకుజున్‌; మానుషం 
బున కొక్కొక్కెడ సిద్ధి దప్పిన వగల్‌ వొందంగరానీక య 
ప్పని దైవోపహతంబుగాం గనుట భూపాలార్హవృత్తంబగున్‌. 167 


ప్రతిపదార్థం: ఉర్వీనాథ!= భూభర్త అయిన ఓ ధర్మరాజా! వినుము= ఆలకించుము; ఉద్యోగము= మానవప్రయత్నం; 
రెంటియందున్‌+పరము= దైవత పురుష కారాల రెంటిలోనూ శ్రేష్టమైనది; ఉద్యోగవంతునకున్‌= ప్రయత్నం చేసే రాజునకు; 
దైవము+తోడ్పడంగన్‌= భగవంతుడు సహాయంచేయటం వలన; ఫలసిద్దుల్‌+చేకుణున్‌= ప్రయోజనమూ; కోరిక లీడేరటం, 
సమకూరుతాయి; మానుషంబునకున్‌+ఒక్క+ఒక్క+ ఎడన్‌= మానవ ప్రయత్నానికి ఒక్కొక్క సందర్భంలో; సిద్ధి+ తప్పినన్‌ సిద్దించక 
తప్పిపోతే; వగల్‌+పొందంగన్‌+రానీక= దుఃఖం పొందనీకుండ; ఆ+పని= కార్యం సిద్ధించకపోయిన ఆ కార్యం; 
దైవ+ఉపహతంబుగాన్‌+కనుట= భగవంతుడిచేత నాశనం చేయబడ్డ దానిగా తెలిసికొనటం; భూపాల+అర్హవృత్తంబు+అగున్‌= 
రాజులకు ఉచితమైన వర్తనమవుతుంది. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! దైవత పురుష కారాలలో మానవప్రయత్నం శ్రేష్టమైనది. మానవప్రయత్నం మానక 
చేసే రాజుకు భగవంతుడు సహాయపడతాడు. అప్పుడు రాజుకు ఫలసిద్దులు చేకూరుతాయి. కొన్ని సందర్భాలలో 
మానవప్రయత్నం ఫలించకపోవటమూ జరుగవచ్చును. అటువంటి సమయంలో దుఃఖించక, దైవోపహతంగా 
భావించటం సముచితరాజధర్మం. 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: దైవానుగ్రహమూ, మానవ ప్రయత్నమూ - ఈ రెంటిలో మానవ ప్రయత్నమే (శ్రేష్టమైనది. అట్లా ప్రయత్నించే మానవుడికి 
ఫలసిద్దులు చేకూరుతాయి. కొన్ని సందర్భాలలో ఫలించకపోతే అందుకు కారణం మానవ ప్రయత్న లోపం కాక భగవంతుడే 
కారణ మని భావించటం రాజధర్మ మని భీష్ముడి వివరణలోని సారాంశం. 
క దాంతియు విజితాత్మత్వము । శాంతియు శీలంబు(గలుగు జగతీశుండ శ్రీ 

మంతుండు యశస్వియు నై। యెంతయు సౌఖ్యంబు నొందు నిభపురనాథా! 168 
ప్రతిపదార్థం: ఇభపుర నాథా!= హస్తినాపురానికి అధిపతి వయిన ఓ ధర్మరాజా! శాంతియున్‌= ఇంద్రియ ని[గ్రహమూ; 
విజిత+ఆత్మత్వమున్‌= జయించబడిన ఆత్మత్యాన్ని కలిగి ఉండటం; శాంతియున్‌= కామ(క్రోధాది రాహిత్యమూ; శీలంబున్‌+కలుగు= 
మంచి నడత కలిగినట్టి; జగతీ+-ఈశుండు= జగత్తునకు అధిపతి అయిన రాజే; శ్రీమంతుండున్‌= సంపదగలవాడూ; 
యశస్వియున్‌+ఐ= కీర్తిమంతుడూ అయి; ఎంతయున్‌= మిక్కిలి; సౌఖ్యంబున్‌+ఒందున్‌= సుఖాలను పొందగలడు. 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఇంద్రియ నిగ్రహమైన దాంతీ, ఆత్మజయమూ, మనోని గ్రహమైన అంటే కామ(క్రోధాది 
రహితమైన శాంతీ, మంచి నడత కలిగినట్టి రాజు మాత్రమే శ్రీమంతుడూ, కీర్తిమంతుడూ అయి సమస్త సౌఖ్యాలను 
పొందగలడు”. 


తే. ప్రకృతు లేడింటి నెఖి నడపంగ వలయు; । దాని కార్టవ సత్యముల్‌ దావలములు; 
దండనీతి విధాన మంతటికి రక్ష; । యర్భ మగు మెల్పుతో( జేయ నది వెలుంగు. 169 
ప్రతిపదార్థం: ప్రకృతులు+ఏడింటిన్‌= ప్రకృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే ఏడింటిని; 
నెటిన్‌= (క్రమంగా (న్యాయంగా); నడపంగన్‌+వలయున్‌= నడిపించవలసి ఉన్నది; దానికిన్‌+ఆర్జవ సత్యముల్‌= (ప్రకృతు లేడింటిని 
క్రమంగా నడపటానికి) బుజుభావం, సత్య మనేవి; తావలములు= ఆధారాలు (మూలాలు); అంతటికిన్‌= ఈ పై పేర్కొన్న 
సర్వస్వానికి; దండనీతి విధానము= కామందకాద్యర్థశాస్తపద్దతి; రక్ష= సంరక్షకమైనది; అది; అర్హము+అగు= తగినట్టి; 
మెల్పుతోన్‌+చేయన్‌= జాగరూకతతో (నేర్పుతో) చేస్తే; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది. 
తాత్పర్యం: స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్టం, దుర్గం, బలం అనే ఏడు ్రకృతులను రాజు గుర్తించి, 
సక్రమంగా నిర్వహించవలసి ఉన్నది. ఆ నిర్వహణకు రాజులో బుజుభావమూ, సత్యమూ, ఆధార భూతమై ఉండాలి. 
దీనికి అంతటికి కామందకాదులు చెప్పిన అర్థశాస్త్ర ప్రకారం రాజుకు దండనీతి రక్ష. దానిని నేర్పుతో నిర్వహిస్తే 
విశిష్టంగా ప్రకాశించగలడు. 
విశేషం: రాజుకు ఆర్జవ సత్యాలు ముఖ్యం. కామందకుడనే ముని ఆంగరిష్టుడనే రాజుకు తెలిపిన దండనీతిని తెలిసికొని ఉండవలసి 
ఉన్నది. జాగరూకుడైన రాజు కావించే తన్నిర్వహణంతో రాజనీతి విశిష్ట మవుతుం దని భీష్ముడి మాటల సారాంశం. 
వ. అదియును బుద్ధిమంతులు బ్రాహ్మణులవలనం బ్రయోగింప; రయ్యర్థంబునకు మనువాక్యంబులు గల; 
వాకర్ణింపుము. 170 
ప్రతిపదార్థం: అదియును= దానితోపాటు; బుద్దిమంతులు= నేర్పరులు; బ్రాహ్మణుల వలనన్‌+ప్రయోగింపరు= (బ్రాహ్మణుల 
పట్ల కొనసాగించరు; ఆ+అర్థంబునకున్‌= ఆ విషయానికి; మను వాక్యంబులు+కలవు= మనువు చెప్పిన నీతి వాక్యాలు ఉన్నాయి; 
ఆకర్లింపుము= వినుము. 
తాత్పర్యం: పై రాజధర్మానుగుణులైన రాజులు నేర్పరులైతే బ్రాహ్మణుల విషయంలో దీన్ని కొనసాగించరు. ఈ 
అర్థాన్ని వివరించే మనువు చెప్పిన వాక్యాలను వినుము. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 237 


ఆ. ఇనుము జాత, నీర ననలంబు, విప్రుల । వలన రాజు, లుద్ధవంబు. బొందు 
టిది నిజంబు; తత్సమిద్ద తేజము లెందు(। జెల్లు( బుట్టినెడలం జేటు నొందు. 171 

ప్రతిపదార్థం: జాతన్‌= రాతివలన; ఇనుమున్‌= ఇనుమూ; నీరన్‌= నీటితో; అనలంబున్‌= అన్నీ; విప్రుల వలనన్‌= 
బ్రాహ్మణులవలన; రాజులు= రాజులును; ఉద్భవంబున్‌+పొందుట+ఇది నిజంబు= జన్మించటమనేది వాస్తవం; 
తద్‌+సమ్‌+ఇద్దతేజంబులు= వాటియొక్క పరి శుద్దమైన కాంతులు; ఎందున్‌+చెల్లున్‌= ఎక్కడైనా ప్రకాశించగలవు; పుట్టిన+ఎడలన్‌+ 
చేటున్‌+ఒందున్‌= కానీ జన్మస్థానాలలో నాశనమవుతాయి. 

తాత్సర్యం: రాతివలన ఇనుమూ, నీటివలన అగ్ని, బ్రాహ్మణులవలన రాజులు జన్మించటం నిజమే. వాటి పరిశుద్ద 
కాంతులు అన్నిచోట్ల ప్రకాశిస్తాయి. కాని, జన్మస్థానాలలో మాత్రం ప్రవర్తించవు. 

ae అవి థ అమ 


నిశేషం: ఒకచోట పుట్టి ఇతరత్రా విశిష్టంగా వెలుగవచ్చును. కాని, తమ జన్మస్థానంలో వాటి శక్తి ఉపకరించదు. దీని వివరణ 
తరువాతి పద్యంలో ఉన్నది. 


క శిలద్రెంప(బోయి యినుమును । జలములు గొని కాల్చ్ప(గడ(గి చని యనలంబుం 
బొలియును; రాజును విప్రుల । కలిగి చెటుపంబోయి తాన యనయంబు. జెడున్‌. 172 


ప్రతిపదార్థం: శిలన్‌+త్రెంపన్‌+పోయి= రాతిని ఖండింప బోయి; ఇనుమును= ఇనుమూ; జలములు+కొని= నీటిని (గ్రహించి; 
కాల్ప్సన్‌+క(డగి చని= కాల్చివేయ ప్రయత్నించబోయి; పొలియును= అవే నశించిపోతాయి; రాజును= రాజూ; విప్రులకున్‌+అలిగి= 
బ్రాహ్మణులపై కోపగించి; చెణుపన్‌+పోయి= నాశనంచేయ ప్రయత్నించి; అనయంబున్‌= ఎప్పుడైనా; తాన= తానే; చెడున్‌= 
నాశనమవుతాడు. 


తాత్సర్యం: రాతిలోనుండి పుట్టిన ఇనుము రాతిని ఖండించబోయి తానే పాడవుతుంది. నీట పుట్టిన నిప్పు ఆ 
నీటిని గ్రహించి కాల్చబోయి తానే నశిస్తుంది. అదే రీతిగా బ్రాహ్మణులను నాశనం చేయదలిస్తే రాజే నశిస్తాడు. 


విశేషం: ఈ న్యాయాన్ని అనుసరించి మూలచ్చేదం చేయబోతే ఆ చేయ(ప్రయత్నించిన వారే నశిస్తారు. ముఖ్యంగా రాజు కిది 
చక్కటి నిరూపణ. 


శా. ఈ వాక్యంబులు రెండు. జిత్తమున నీ వెల్లప్పుడున్‌ నిల్పి భూ 
దేవశ్రేణియెడం గృపాన్వితు(డవై దీప్తార్హ దండంబు స 
~~ చు విలా 
ద్ధావం బొప్ప(గ నొండెడన్‌ నడపు శాంతక్ష్మాసురోదార జి 
హ్వా విశ్రాంతము బ్రహ్మ మట్లగుట దైవం బండ్రు విఫ్రున్‌ బుధుల్‌. 173 


ప్రతిపదార్థం: ఈవు+ఎల్లప్తుడున్‌= నీవు అన్ని సమయాలలోను; ఈ వాక్యంబులు రెండున్‌= పైని పేర్కొన్న న్యాయాలను 
రెండింటిని; చిత్తమునన్‌+నిల్సి= నీ మనస్సులో ఉంచుకొని; భూదేవ శ్రేణి యెడన్‌= (బ్రాహ్మణులయొక్క సమూహం పట్ల; 
కృపా+అన్వితుండవు+ఐ= దయ కలవాడవై; దీప్త+అర్హదండంబున్‌= ప్రకాశిస్తూ అర్హమైన (తగిన) రాజదండమూ; సద్భావంబు+ఒప్పంగన్‌= 
సాధు భావం ఒప్పునట్టుగా; ఒండు+ఎడన్‌+నడపు= మరొకచోట (ప్రవర్తింప చేయవలసింది; బ్రహ్మము= వేదము; శాంత= శాంతగుణ 
శీలురైన; క్ష్మాసుర= భూదేవతలు బ్రాహ్మణులయొక్క; ఉదార జిహ్యా= గొప్పదైన నాలుకపై; విశ్రాంతము= విశ్రమిస్తూ ఉంటుంది; 
అట్టు+అగుటన్‌= అలా ఉండటం చేత; బుధుల్‌= విద్యాంసులు; విప్రున్‌= (బ్రాహ్మణుడిని; దైవంబు అండ్రు= దేవత అంటారు. 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! పైన పేర్కొన్నరెండు న్యాయాలను మనస్సులో ఉంచుకొని బ్రాహ్మణుల పట్ట దయాంతఃకరణుడవై 
ఉండుము. సద్భావంతో అర్హమైన రాజదండమును, ఇతరులపట్ల (ప్రవర్తింపజేయుము. శాంత స్వరూపులైన బ్రాహ్మణుల 
నాల్కలపై వేదాలు ఉంటాయి. కనుకనే విద్వాంసులు బ్రాహ్మణులను దేవతలుగా పేర్కొన్నారు. 

వ. విప్రుని దండించు నెడలునుం గలవు; శుక్రుండును జెప్పినవాండు; వినుము. 174 


ప్రతిపదార్థం: విఫ్రునిన్‌= బ్రాహ్మణుడిని; దండించు= శిక్షించే; ఎడలునున్‌+కలవు= అవకాశాలూ ఉన్నాయి. శు(క్రుండునున్‌+చెప్పిన 
వా(డు= శుక్రాచార్యుడు కూడా వివరించాడు; వినుము. 
తాత్పర్యం: (బ్రాహ్మణులను శిక్షించే పట్టులూ ఉన్నాయి. అట్లాంటి సందర్భాలను శుక్రాచార్యుడు వివరించాడు. 
చెప్పుతాను వినుము. 

భీష్ముడు ధర్మరాజునకు నిప్రులలో దండార్హుల నిరూసించుట (సం. 12-56-29) 


క _ శాంతుండు గా కని నాయుధ । వంతుం డై కవియు విప్రు వసుధేశుండు వే 
దాంతి నయిన హింసించుట । యెంతయు ధర్మంబు; శ్రుతులు నిట్లని చెప్పున్‌. 175 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; ఆయుధ వంతుండు+ఐ= శస్ర్రాస్రాలు ధరించి; శాంతు(డు+కాక= శాంతం లేక; కవియు= 
ఎదుర్కొనే; వేదాంతిన్‌+ అయినన్‌= వేదాంతినైనా; విఫ్రున్‌= బ్రాహ్మణుడిని; వసుధా+ ఈశు(డు= భూభర్త అయిన రాజు; హింసించుట= 
సంహరించటం; ఎంతయున్‌+ధర్మంబు= మిక్కిలి ధర్మం; ఇట్టు+అని= ఇదే ధర్మమని; (శ్రుతులు చెప్పున్‌= వేదాలు చెప్పుతాయి. 
తాత్పర్యం: యుద్దంలో శస్ర్రాస్రాలు ధరించి కోపోద్రిక్తుడై ఎదుర్కొనే బ్రాహ్మణుడు వేదాంతి అయినప్పటికీ అతడిని 
సంహరించటం రాజుకు పరమధర్మమని వేదాలు చెబుతున్నాయి. 


క గురుతల్బగు, భ్రూణహనున్‌, । నరేంద్ర విద్వేష, బ్రాహ్మణఘ్యుని( బెలుచన్‌ 

ధరణి వెడల నడువ వలయు; । శరీర నిగ్రహము సేయం. జన దెయ్యెడలన్‌. 176 
ప్రతిపదార్థం: గురుతల్పగున్‌= గురు భార్యాగతుడయ్యే వాడిని; భ్రూణహనున్‌= శిశుహంతను; నర+ఇం॥ద్ర విద్వేషిన్‌= రాజును 
ద్వేషించే వాడిని; బ్రాహ్మాణఘ్నునిన్‌= బ్రాహ్మణులను సంహరించే వాడిని; పెలుచన్‌= కఠినంగా; ధరణి వెడలన్‌+నడువ వలయున్‌= 


తన రాజ్యం నుండి వెడలగొట్టవలసి ఉన్నది; ఏ+ఎడలన్‌= ఎట్లాంటి పరిస్థితిలో అయినా; శరీర నిగ్రహము+చేయన్‌+చనదు= 
శరీరాన్ని నాశనం చేయరాదు. 


తాత్సర్యం: గురుతల్పగుడూ, శిశుహంతా, రాజద్వేషీ, బ్రాహ్మణహంతా అయిన బ్రాహ్మణుడిని రాజు తన రాజ్యం 
నుండి బహిష్కరించాలి. అంతేగాని అట్లాంటి వారిని వధించరాదు. 
వ. దుర్గంబు లనేక విధంబులు గలవు; వానియందు నర దుర్గంబు వరిష్టంబు గావున వర్ణంబులు నాలిగింటి 


మీదను మేదినీశ్వరుండు దయ గలుగవలయు(; గేవల క్షమావంతుం డగుటకు సాదుటేనుంగు చందంబై 
యుండు; నివ్విషయంబున బృహస్పతి వచనంబులు గలవు; తదీయార్దంబులు వివరించెద. 177 


ప్రతిపదార్థం: దుర్గంబులు+అనేక విధంబులు+కలవు= కోటలు అనేక పద్దతులలో - ఆరువిధాలుగా ఉన్నాయి; వానియందున్‌= ఆ 
ఆరురకాల దుర్గాలలో; నరదుర్గంబు= చుట్టూ చతురంగ బలాలు గల కోట; వరిష్టంబు= మిక్కిలి (శ్రేష్టమైనది; కావునన్‌= అందుచేత; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 239 


వర్ణంబులు నాలిగింటి మీందను= బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాల మీదా; మేదినీ+-ఈశ్చరుండు= భూమి భర్త అయిన 
రాజు; దయ+కలుగ వలయున్‌= దయ కలిగి ఉండాలి; కేవల క్షమావంతుండు+అగుటకున్‌= కేవలం క్షమాగుణం కలిగి ఉండటం; 
సాదు+టు+ఏనుగు చందంబు+ఐ+ఉండున్‌= సాధువైన ఏనుగువలె ఉన్నట్లవుతుంది; ఈ+విషయంబునన్‌= ఈ వివరణకు; బృహస్పతి 
వచనంబులు+కలవు= బృహస్పతి వాక్యాలు ఉన్నాయి; తదీయ+అర్థంబులు= ఆ బృహస్పతి వచనాలకు అర్థాలను; వివరించెదన్‌= వివరిస్తాను. 


తాత్సర్యం: దుర్గాలు పలు రీతులు. వాటిలో నరదుగ్గం శ్రేష్టమైనది. అందువలన రాజు నాలుగు వర్గాల (ప్రజల 
మీదను దయాహృదయుడై ఉండటం అవసరం. అయితే రాజు కేవలం దయావంతు డైతే మాత్రం ఏనుగు సాధువై 
ఉన్నట్లే, ఈ వివరణకు తగిన బృహస్పతి వచనాలు ఉన్నాయి. ఆ వాక్యాలను వివరిస్తాను. 


విశేషం: దుర్గంకోట - ఆరు రకాలు: ధన్వదుర్గం (నలుప్రక్కలా అయిదామడల మరుభూమిగల కోట), మహీదుర్గం (చుట్టూ 
మట్టి దిబ్బలు గల కోట), వార్‌క్షదురం (చుటూ వృక్షాలుగల కోట), నరదురం (చుటూ చతురంగ బలాలుగల కోట), జలదురం 

యు oa [as లు NM ల 9% 
(చుట్టూ నీరుగల కోట), గిరి దుర్గం (చుట్టూ కొండలు గల కోట). 


సీ. మేదినీపతి యతిమృదువైన, మావంతు. డేనుంగు నెట్లట్ల యెక్కి యాడం 
జూచు. దే(కువ సెడి నీచపు. బ్రజ;క్రూరు(। డగునేని లోకంబు బెగడు గుడుచు. 
గాన వసంతంబుభానుని చాడ్పున€ । దగియెడు పాటితో ధరణి ప్రజల 
నుచితవర్తనముల నొందించునది; యిది । రాజ ధర్మములకు రాజు సుమ్ము; 


ఆ. కౌరవేంద్ర! యదియు( గాక దండము పరీ । క్షా విశుద్ది పూర్వకముగ వలయు 
దనతలంపు వెంట6 దమకించి ప్రజకు నొ । వ్వుగం జరించుటయును దగదు పతికి. 178 


ప్రతిపదార్థం: కౌరవేంద్ర!= కురువంశ రాజ ్రేష్టుడైన ఓ ధర్మరాజా!; మేదినీపతి= పుడమికి అధిపతి అయిన రాజు; అతి మృదువు+ఐనన్‌= 
మిక్కిలి మెత్తని వాడైతే; నీచము+(ప్రజ= అధములైన ప్రజలు; తేకువ+చెడి= భయంలేక; మావంతుండు+ఏనుంగున్‌+ఎట్టు+అట్టు+ఎక్కి+ 
ఆడన్‌+చూచున్‌= మావటీడు ఏనుగుపైకి ఏ విధంగా అయితే ఎక్కి ఆడతాడో అట్లాగే ఆడటానికి ప్రయత్నిస్తాడు; క్రూరు(డు+అగున్‌+ఏని= 
(రాజు) భయంకరుడైతే; లోకంబు= ఈ జగత్తు; బెగడు+కుడుచున్‌= భయపడుతుంది కానన్‌= అందుచేత; వసంతంబు భానుని 
చాడ్సునన్‌= వసంత బుతువులోని సూర్యుడివలె; తగియెడు పాటితోన్‌= అవసరమైనంత మోతాదుతో; ధరణి ప్రజలన్‌= పౌరులను; 
ఉచిత వర్తనములన్‌+ఒందించునది= తగిన నడవడికలతో పాలించవలసింది; ఇది= -ఈ పద్దతి; రాజ ధర్మములకున్‌= రాజు 
ఆచరించవలసిన ధర్మాలకు; రాజు సుమ్ము!= శ్రేష్టమైనది సుమా!; అదియున్‌+కాక= అంతేకాక; దండము= చతురుపాయాలైన సామ 
దాన భేద దండోపాయాలలో చివరిదైన దండోపాయం; పరీక్షా విశుద్ది పూర్వకముగన్‌ వలయున్‌= బహు జాగరూకతతో పరిశీలించాకే 
చేయవలసింది; పతికిన్‌= రాజునకు; తన తలంపు వెంటన్‌= తనకు తోచిన వెంటనే; తమకించి= త్వరపడి, వేగిరపడి; (ప్రజకు నొవ్వుగన్‌= 
ప్రజలకు బాధాకరంగా; చరించుటయును+తగదు= నడుచుకొనటం కూడా సముచితం కాదు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! వినుము. శాంతపరు డైన రాజు కోపరహితమైన ఏనుగువలె నీచులకు వశమవుతాడు. అట్లాంటి 
ఏనుగును మావటీడు తన ఇష్టానుసారం ఆడించునటైి శాంతపరుడైన రాజును నీచప్రజలు ఆడిస్తారు. రాజు కోపస్వభావుడైతే 
(ప్రజలు భయపడి పారిపోతారు. కాన, రాజు వసంత బుతువులో సూర్యుడివలె సమభావంతో (ప్రజలను పాలించవలసి 
ఉన్నది. ఇది రాజునకు ఉండవలసిన రాజధర్మాలలో అతి(శ్రేష్టమైన ధర్మం. ప్రజల ఉపకారాపకారాది గుణాలవలన వ్యక్తమయ్యే 
శీలవృత్తులను బట్టి బహుజాగరూకతతో పరిశీలించి పరిపాలించవలసి ఉన్నది. తన కోపాన్ని ప్రజలపై రుద్దకుండా, వేగిరపాటు 
లేక ప్రజలకు బాధ కలిగించని రీతిలో రాజు నడుచుకొనవలసి ఉన్నది. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. మూలంలోని ఆరుశ్లోకాల కీ పద్యం తిక్కన అనువాదం. మూలసార మిందులో నిక్షిప్తం. మూలంలోని 
“క్షమావాన్‌” పదానికి మృదువనీ; 'తీక్ష్‌ణః శబ్దానికి క్రూరుడైన అనీ తిక్కన ప్రయోగాలు. 1ప్రత్యక్షేణానుమానేన'.... పరీక్ష్య' అనే 
మాటల అర్థాన్ని తిక్కన “పరీక్షా విశుద్ది పూర్వకముగనే' అని ప్రయోగించాడు. 'వాసంతార్క ఇవి ... న శీతో నచఘర్మదః 
మాటలకు “'వసంతంబు భానుని చాడ్సున దగియెడు పాటితో” అని తిక్కన అనువాదం. “ఇది రాజధర్మములకు రాజు సుమ్ము 
అనే తిక్కన మాట సామెత ఆమెతవలె ఉన్నది. రాజును ఏనుగుతోను, ప్రజలను మావటితోను పోల్చటమూ, ఏనుగునుబట్టి 
మావటివలె రాజునుబట్టి ప్రజలు ఉంటారని చక్కగా వివరించబడింది. 
క. విను గర్భిణి ప్రజ బ్రదుకున । కనురూపము లైన యట్టి యాహారంబుల్‌ 

గొనుగతి( బతి ధరణీ ప్రజ । మనికికి. దగ నడచునది తమకి గా కెపుడున్‌. 179 


ప్రతిపదార్థం: విను= ఓ ధర్మరాజా! ఇంకా వినుము; ఎపుడున్‌= ఎల్లప్పుడు; తమకి గాక= తమకం (తొందర) పడేవాడు కాక; 
గర్భిణి= కడుపుతో ఉన్న (స్తీ; ప్రజ బ్రదుకునకున్‌= కడుపులో పెరుగుతున్న శిశుపోషణకు; అనురూపములు+ఐన+అట్టి= తగినట్టి; 
ఆహారంబుల్‌+కొనుగతిన్‌= ఆహార పదార్థాలు తినే పద్దతిలోనే; పతి= రాజు; ధరణీ ప్రజ= పౌరులయొక్క; మనికికిన్‌+ తగన్‌ 
నడచునది= మనుగడకు తగినట్టు వర్తించాలి. 

తాత్సర్యం: గర్భం ధరించిన (స్త్రీ తన సంతానం (క్రమంగా పెరగటానికై తగిన పథ్యాహార ఏహారాదులను ఆచరించినట్టే 
రాజుసైతం తొందరపడక తన (ప్రజలకు క్షేమకరమైన రీతిలో వర్తించవలసి ఉంటుంది. 


మ. పరిహాసంబునం దేలి భృత్యులయెడం బ్రహ్లాదముం బొందు భూ 
వరునాజ్ఞం జన; రీగి మెచ్చరు పనిన్‌ వంచింతు రెగ్గాడం జొ 
త్తురు; కౌతూహల వేష భూషణములం దుల్యత్వముం బొంది యే 
తురు; వా రెల్లపదంబు వేండుదురు; సింతుర్‌ భూమి మాటొడ్డులన్‌. 180 


ప్రతిపదార్థం: పరిహాసంబునన్‌+తేలి= పరియాచకాలలో తేలియాడి; భృత్యులఎడన్‌= సేవకుల యందు; (ప్రహ్లాదమున్‌+పొందు= 
అత్యంత ఆనందాన్ని పొందే; భూవరున్‌+ఆజ్ఞన్‌+చనరు= రాజాజ్ఞ ప్రకారం నడచుకొనరు; ఈగిన్‌+మెచ్చరు= త్యాగశీలతను 
మెచ్చుకొనలేరు; పనిన్‌+వంచింతురు= కార్యాచరణలో మోసగిస్తారు; ఎగ్గు+ఆడన్‌+చొత్తురు= కీడు మాటలాడ ప్రయత్నిస్తారు; 
కౌతూహల వేష భూషణములన్‌= కుతూహలమైన వేష ధారణంలో, మాటలలో; తుల్యత్వమున్‌+పొంది= (రాజుతో) సమానత్వాన్ని 
భావించి; ఏతురు= విజృంభిస్తారు; వారు= సేవకులు లేదా ప్రజలు; ఎల్లపదంబు+వేడుదురు= అన్ని పదవులను ఆశిస్తారు; భూమి 
మాణు+ఒడ్డులన్‌= భూమిని ప్రతివ్యూహాలు పన్ని; చింతుర్‌= పీడిస్తారు. 

తాత్పర్యం: (ప్రజలతో కలిసిమెలసి పరాచకాలాడుతూ ఆనందించే రాజును ప్రజలు లెక్కచేయరు. ఎంత 
త్యాగశీలు డైనా మెచ్చుకొనరు. తమ కర్తవ్యం ఆచరించక మోసగిస్తారు. కీడు తలపెట్టుతారు. కుతూహలమైన 
వేషభాషలలో రాజుతో సమానత్వాన్ని భావించి విజృంభిస్తారు. అన్ని పదవులను ఆశిస్తూ ప్రతివ్యూహాలు పన్ని 
భూమిని పీడిస్తారు. 


వ. _ కావున భృత్యులయెడనత్యంత హర్షంబునం దేలి తే(కువసెడ( జరింప వలదు; సప్తాంగంబుల యెడ విరోధం 
బాచరించువాని నెవ్వని నైనను విడువ వలయు'నని చెప్పి వెండియు. 181 


ప్రతిపదార్థం: కావునన్‌= అందుచేత; భృత్యుల+ఎడన్‌= సేవకుల యందు; అతి+అంత హర్షంబునన్‌+తేలి= మిక్కిలి సంతోషంతో 
తేలియాడి; తేకువ+చెడన్‌+చరింప వలదు= ధెైరంచెడి మసలుకొనకూడదు; సప+అంగంబుల+ఎడన్‌= ఏడు రాజాఇ౦గాలెన- 
5 డా ne 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 241 


స్వామి, అమాత్యుడు, మి(త్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం-అనే వాటికి సంబంధించి; విరోధంబు+ఆచరించు వానిన్‌= విరుద్దం 
చేసేవాడిని; ఎవ్వనిన్‌+ఐనను= ఎవ్వడినైనా; విడువ వలయున్‌+అని చెప్పి= వదలిపెట్ట వలసిం దని చెప్పి (శిక్షించవలసిం దని 
చెప్పి); వెండియున్‌= మళ్ళీ. 


తాత్పర్యం: కాబట్టి సేవకులతో కలిసి మెలసి సంతోషంతో తేలియాడుతూ ధైర్యం కోల్పోయేటట్టు నడచుకొనరాదు. 
సప్తరాజ్యాంగా లైన స్వామి, అమాత్యుడు, మి(త్రుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం - అనే వాటికి వినాశకారి అయిన 
వాడి నెవ్వడినైన పరిహరించడమే అంటే శిక్షించటమే సముచిత మని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, మళ్ళీ ఈ 
విధంగా అన్నాడు. 


క. అవలేపంబునంగర్త। వ్య వివేకము లేక వలసినట్టుల యెవ్వం 
డవినీతి సేయు ధరణీ | ధవుండు విడువ వలయు. దన కతండు గురు. డైనన్‌.” 182 


ప్రతిపదార్థం: ధరణీ ధవుండు= భూభర్త అయిన రాజు; అవలేపంబునన్‌= గర్వంతో; కర్తవ్య వివేకము లేక= ఆచరించవలసిన 
దానియందు విచక్షణ లేకుండా; వలసినట్టుల= తన కిష్టం వచ్చినట్టు; ఎవ్వండు+అవినీతి+చేయున్‌= అవినీతికి పాల్పడే వాడెవడైనా; 
తనకున్‌= రాజునకు; అతండు; గురుండు+ఐనన్‌= గురువైనా సరే; విడువ వలయున్‌= వదలిపెట్టటమే సముచితం. 


తాత్పర్యం: గర్వంతో కర్తవ్యరహితుడై విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఎవడైనా సరే, చివరికి రాజుకు గురువైనా 
సరే, వదలిపెట్టటమే రాజు ఆచరించవలసిన ధర్మం.” 


వ. అని మరుత్తుండను మహారాజునకు బృహస్పతి యొడంబడం బలికి; నట్లగుట గురుండు మిత్రుండు పుత్రుండని 
మన్నింప వలవదు; తప్పు గలిగిన ధరణీపతులకు దండింప వలయు; సగరుండు దనకొడుకు నసమంజసునిం 
బౌరబాల బాధకుండుగా.దెలిసియు నుద్దాలకముని నిజతనయు శ్వేతకేతుని విప్రలయెడ మిధ్యోపచారకుం 
డని యెజింగియు. బరిత్యజించి రన వినమె! యిట్టి చరితంబుల రాజు ప్రజారంజకుండు గావలయు; 
నిక్కంబును జక్కటియునుం గలిగి జనుల చిత్తంబులు నొప్పింపక పెట్టవలయు; నట్టివి దటి తోన పెట్టుచు 
సైరణ గలిగి వర్తిల్లు భూవల్లభుం డభివృద్ధి నొంది యతిశయిల్లు. 183 


ప్రతిపదార్థం: అని= పై విధంగా చెప్పి; మరుత్తుండు+అను మహారాజునకున్‌= మరుత్తు డనే పేరు కలిగిన మహారాజునకు; 
బృహస్పతి; ఒడంబడన్‌+పలికెన్‌= అంగీకరించేటట్లు పలికారు; అట్టు+అగుటన్‌= కాబట్టి; గురుండు మి(త్రుండు పుత్రుండు+అని= 
గురువు, స్నేహితుడు కుమారుడు అనే భావంతో; మన్నింపన్‌+వలవదు= గౌరవించవలసిన పని లేదు; తప్పు+కలిగినన్‌= 
దోషమున్నట్టైతే; ధరణీ పతులకున్‌= రాజులకు; దండింపన్‌+వలయున్‌= శిక్షించటం ఎంతైనా అవసరం; సగరుండు= సగర 
మహారాజు; తన కొడుకున్‌+అసమంజసునిన్‌= అసమంజసు డనే తన కుమారుడిని; పౌరబాల బాధకుండుగాన్‌+తెలిసియున్‌= 
పుర జనులను, పిల్లలను పీడించే వాడని తెలిసికొని; ఉద్దాలక ముని= ఉద్దాలకుడనే మహర్షి నిజ తనయున్‌= తన కుమారుడైన; 
శ్వేతకేతునిన్‌= శ్వేతకేతు డనే వాడిని; విప్రుల యెడన్‌ బ్రాహ్మణులపట్ల; మిథ్యా+ఉపచారకుండు+అని= అసత్య సేవాచరణుడు 
- అంటే ఉపచారం చేయనట్టివాడని; ఎటింగియున్‌+పరిత్యజించిరి= తెలిసికొని వదలిపెట్టారు; అనన్‌+వినమె= అని చెప్పగా 
తెలిసికొన్నాము గదా; ఇట్టి చరితంబులన్‌= ఇట్లాంటి వారి చరిత్రలను గుర్తించటం వలన; రాజు ప్రజారంజకుండు+కావలయున్‌= 
(ప్రజలను సంతోష పెట్టేవాడు కావలసి ఉన్నది; నిక్కంబును+చక్కటియునున్‌+కలి గి= నిజాన్ని, న్యాయాన్ని కలిగి; జనుల చిత్తంబులు 
నొప్పింపక పెట్టవలయున్‌= ప్రజల మనస్సులను బాధించక, కొనసాగించవలసింది; అట్టివి= అలాంటి వాటిని; తజితోన పెట్టుచున్‌= 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగిన సమయంలోనే చేస్తూ; సైరణ+కలిగి= క్షమాగుణంతో ఒప్పి; వర్తిల్లు= నడచుకొనే; భూ వల్లభుండు= భూమి భర్త అయిన 
రాజు; అభివృద్దిన్‌+ఒంది+అతిశయిల్లున్‌= అభ్యున్నతిని పొంది ఆధిక్యంతో వెల్లొందుతాడు. 


తాత్పర్యం: పై విధంగా మరుత్తుడనే మహారాజుకు బృహస్పతి సమ్మతించేటట్లు వివరించాడు. అందువలన గురువనీ, 
స్నేహితుడనీ, పుత్రుడనీ ఎవడైనా సరే క్షమించరాదు. తప్పుంటే శిక్షించవలసిందే. తన కుమారుడు పౌరులను, 
పసిపిల్లలను పీడిస్తున్నాడని తెలిసికొన్న సగరుడు, శ్వేతకేతువనే తన కుమారుడు (బ్రాహ్మణులకు అసత్యోపచారం 
చేస్తున్నాడని తెలిసికొన్న ఉద్దాలక మహర్షి తమ కుమారులే అయినప్పటికి వదలిపెట్టారు. ఇట్లాంటి చరిత్రలను 
(గ్రహించి ప్రజారంజకుడై వర్దిల్లవలసి ఉన్నది. నిజాయితీ, న్యాయం కలిగి ప్రజల మనస్సులను బాధించక తగిన 
సమయంలో పీడిస్తూ క్షమాగుణం కలిగిన రాజు మాత్రమే అభ్యున్నతిని పొంది అతిశయిల్టుతాడు. 


నిశేషం: బృహస్పతి దేవగురువు. మరుత్తు అవీక్షిత్తు అనే రాజు కుమారుడు. ఇతడి తల్లి విశాల. మరుత్తు జన్మసమయంలో 
తుంబురుడు వచ్చి, ఆ బాలుడికి మరుత్తులన్నీ శుభం చేస్తాయని చెప్పాడట. అందుచేత అతడికి మరుత్తుడని పేరు పెట్టారు. 
చాలా (ప్రసిద్ది పొందిన రాజు. సగరుడు బాహువు (అసితుని) కుమారుడు. ఇతడికి కేసిని అనే భార్యయందు అసమంజసు మం 
పుత్రుడు జన్మించి పిశాచకృత్యాలు చేస్తుండగా, పుత్రు డని పరిగణించక నగరంనుండి వెడలగొట్టాడు. ఉద్దాలకుడు ఒక మహర్షి 
అతడి కుమారుడు శ్వేతకేతువు దుష్టుడు కాగా పరిత్యజించాడు. 


క “తనకీడు వైదికపు వ । ర్తనముల6 గొని యడంప వలయు; దానిం గడవన్‌ 
జనపతికి మేలు గలదే? । వినుము చతుర్వర్గ పరత విహిత మతనికిన్‌. 184 


ప్రతిపదార్థం: వినుము= జాగరూకతతో వినుము; జనపతికిన్‌= రాజునకు; తన కీడు= రాజునకు కలిగే హానిని; వైదికపు 
వర్తనములన్‌+కొని= వేద విహితమైన కార్యాచరణతో; అడ(పన్‌+వలయున్‌= తొలగించుకొనవలసి ఉన్నది; దానిన్‌+కడవన్‌ 
మేలు+కలదే!= దానిని మించిన మేలున్నదా?; అతనికిన్‌= ఆ రాజునకు; చతుర్వర్గ పరత విహితము= ధర్మార్థ కామ మోక్షాలపై 
ఆసక్తి కలిగి ఉండటమే తగింది. 


తాత్సర్యం: రాజునకు ఎలాంటి కీడు కలగకుండా, వేదవిహితమైన ఆచారాలతో నివారించుకొనవలయును. 
అంతకంటే వేరే ఉత్తమ మార్గం లేదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గంపై దృష్టి ఉంచి ధర్మాచరణ చేసినప్పుడే 
రాజు తన ధర్మాన్ని నిర్వర్తించిన వా డవుతాడు. అంటే చతుర్వర్గం రాజుకు విహితం. 
©. సకల వర్ణ ధర్మ సంకర రక్షయు, । సంధి విగ్రహాది షడ్లుణములు, 

నలయ కరయుటయును నర్ధ సమ్యగుపార్ణ । నమును నృపతి యెపుడు నడపవలయు. 185 
ప్రతిపదార్థం: ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; నృపతి= రాజు; సకల వర్ల ధర్మ సంకర రక్షణయున్‌= సమస్తమైన వర్ణాలకు విహితమైన 
ధర్మాల కలయిక యొక్క సంరక్షణమూ; సంధి విగ్రహ+ఆది షడ్గణములున్‌= సంధి విగ్రహం మొదలైన అంటే సంధి, విగ్రహం, 


యానం, ఆసనం, ద్రైధం, ఆశయం - అనే ఆరు గుణాలను; అలయక+అరయుటయునున్‌= విసుగు చెందకుండా పరిశీలిస్తూ 
ఉంటూ; అర్థసమ్యక్‌+ ఉపార్దనమును= సముచితరీతిని ద్రవ్య సంపాదనను; నడపవలయున్‌= నిర్వర్తించవలసి ఉన్నది. 


తాత్సర్యం: సమస్త వర్ణాలకు సంబంధించిన ధర్మాలను రక్షించటంలోనూ, సంధి వి[గ్రహాది ఆరు గుణాలను 
పాటించటంలోను అలపు లేక పరిశీలిస్తూ సముచితరీతిని ధనార్జన చేస్తూ రాజు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 243 


విశేషం: వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు - అనే నాలుగు వర్ణాలు. 
షడ్గుణాలు: సంధి (ఒకటి కావటం); విగ్రహం (యుద్దం చేయటం); యానం (తన శక్తి అధికమైనప్పుడు గానీ, శత్రువు 
బలం లేదని తెలిసినప్పుడు గానీ జయించటానికై వెళ్ళటం); ఆసనం (దుర్గాదులను సంరక్షించుకొంటూ ప్రయాణ విముఖంగా 
ఉండటం); ద్వైధం (తనపైకి ఇద్దరు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఒకడితో సంధి చేసుకొని, మరొకడితో విరోధించటం); 
ఆశ్రయం (అశక్తితో బలవంతుడిని ఆశ్రయించటం). ఇవి రాజు గమనించవలసిన షడ్గుణాలు. 
క పొనరిచి యాదెడు మాటల. | గొనం దలంపక దుర్వినీత కోటి ధనంబుల్‌ 
దన కెక్కినట్టి తప్పులం। గొని సుజనుల కీగి నృపతి గుణమండ్రు బుధుల్‌. 186 


ప్రతిపదార్థం: పానరిచి+ఆడెడు మాటలన్‌= పొసగునట్టు పలికే మాటలను; కొనన్‌+తలయక= గ్రహించటానికి ఆలోచించక; తనకున్‌+ఎక్కినట్టి 
తప్పులన్‌+కొని= తనపై ఆపాదించబడ్డ దోషాలను గ్రహించి; దుర్వినీత కోటి ధనంబుల్‌= అవినీతి పరులైన పెక్కురి అపరాధుల ధనాన్ని; 
సుజనులకున్‌+ఈగి= మంచివారికి ఇవ్వటమనేది; నృపతి గుణము= రాజుయొక్క ధర్మ మని; బుధుల్‌= విద్వాంసులు; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: తన ఇచ్చకాలకై మాటలాడే మాటలను లెక్కించక, తన దృష్టికి వచ్చిన దోషాలను మాత్రమే (గ్రహించి 
దానిని దండనగా (గ్రహించిన దుష్టుల ధనాన్ని ఉత్తములకు ఇచ్చి సంతృప్తి పరచటమే రాజధర్మ మని బుధులు 
అంటా రని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. 


క. కడు నమ్మి యునికియును నె । కుడు నమ్మమియును సుశీల కుశలత గా; దె 
య్యెడ నైనను బుద్ది సొనిపి । తడవి కనికొనంగ వలయు దగవు6 దగమియున్‌. 187 


ప్రతిపదార్థం: కడు నమ్మి+ఉనికియున్‌= మిక్కిలి నమ్మి ఉండటమూ; ఎక్కుడు నమ్మమియునున్‌= అధికంగా విశృసించక 
పోవటమూ; సుశీల కుశలత+కాదు= మంచి నడవడికకు క్షేమకరం కాదు; ఏ+ఎడన్‌+ఐనను= ఎట్టి పరిస్థితులలోనైనా సరే; 
బుద్ది+చొనిపి= మనసు పెట్టి; తగవున్‌+తగమియున్‌= ఇది ఉచితం, ఇది అనుచితం అని; తడవి= పరిశీలించి; కనికొనంగ వలయున్‌= 
తెలిసికొని స్వీకరించవలసి ఉంటుంది. 


తాత్పర్యం: పూర్తిగా విశృ్వసించటం గానీ, ఏ మాత్రమూ నమ్మక పోవటం కానీ రాజు సద్వర్తనకు క్షేమకరం కాదు. 
ఏ విషయంలోనైనా సరే మనసుపెట్టి బహుజాగరూకతతో ఉచితానుచితాలను పరిశీలించి (గ్రహించవలసి ఉన్నది. 


క. ధన మపహరించుటయ తన । కనిశము( బని గా6గ బ్రదుకు నతి లుబ్బునకున్‌ 

విను! శత్రులచే నౌటకు | మును దన ప్రజలచేన చేటు మూండు నరేంద్రా! 188 
ప్రతిపదార్థం: నరశ+ఇందద్రా!= రాజులలో (శ్రేష్టుడైన ఓ ధర్మరాజా! వినుము; తనకు+అనిశమున్‌= ఎల్లప్పుడు తనకు; 
ధనము+అపహరించుటయ= పరధనాన్ని దొంగలించటమే; పని+కాంగన్‌= ముఖ్య ధర్మమని; బ్రదుకు+అతి లుబ్బునకున్‌= జీవితం 
గడిపే మిక్కిలి పిసినారికి; శృత్రులచేన్‌+బౌటకున్‌ మును= శత్రువుల వలన (కీడు) కలిగే ముందే; తన ప్రజచేన్‌= తన ప్రజల 
వలననే; చేటు మూడున్‌= వినాశం కలుగుతుంది. 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. ఇతరుల ధనమును అపహరించటమే తన పని అన్నట్టు భావించే 
పిసినారి రాజుకు ఇతరులవలన కలిగే దానికంటె ముందు తన ప్రజల వలననే వినాశం కలుగుతుంది. 


ఆ. ధర్మరతులు, నర్ధ నిర్మాణ చతురులు, । లౌల్యరహితులును, నలంఘితాజ్డు 
లును, సునీతి నిపుణులును, గులజులు నగు । పరిజనములఈ. బెనుపు పతికి హితము. 189 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మరతులున్‌= ధర్మంపై ఆసక్తి కలవారు; అర్హ నిర్మాణ చతురులున్‌= ద్రవ్యసంపాదనంలో నిపుణులైనవారు; 
లౌల్య రహితులునున్‌= చలించనట్టి వారు - స్థిర చిత్తులైన వారు; అలంఘిత+ఆజ్ఞాలునున్‌= ఆజ్ఞ దాటనివారు; సునీతి నిపుణులును= 
ఉత్తమ నీతిని గ్రహించటంలో నైపుణ్యం కలవారూ; కులజులున్‌+అగు= ఉత్తమ కులంలో జన్మించినవారూ అయిన; 
పరిజనములన్‌+పెనుపు= పరివారం యొక్క పెంపు చేసికొనటం; పతికిన్‌= రాజునకు; హితము= ఉచితం. 


తాత్పర్యం: ధర్మమం దాసక్తి కలవారు, ద్రవ్యాభివృద్ది నిపుణులు, స్థిరచిత్తులు, రాజాజ్ఞ నతిక్రమించని ఉత్తమ 
నీతి కోవిదులూ, ఉత్తమ కుల సంజాతులు అయిన పరివారాన్ని పెంపు చేసికొనటమనేది రాజుకు చాలా ముఖ్యమైన 
ధర శం: 
చ. కపటము లేక, వైభవము గప్పక, యొండొరుమీ(ద రాజుపై 

నపరిమిత ప్రియం బెస(గ నల్గక యుండు ముదంబు( బొంది యే 

నృపు విషయంబునం బ్రజ వినిర్మలవృత్తత( బుత్రుభంగి నా 

నృపు నృపుం డండ్రు గా కితరునిం దగువా రెద నియ్యకొందురే? 190 
ప్రతిపదార్థం: ఏ నృపు విషయంబునన్‌= ఏ రాజు విషయంలోనైతే; ప్రజ= (ప్రజలు; వినిర్మల వృత్తతన్‌= ఉత్తమ (ప్రవర్తనతో; 
కపటము లేక= మోసం లేకుండా; వైభవము+కప్పక= విభవాన్ని అంటే సంపదను దాచుకొనక; ఒండు+ఒరుమీందన్‌= పరస్పరం 
ఒకరు మరొకళ్ళమీద; రాజు పైన్‌= రాజుమీద; అపరిమిత ప్రియంబు+ఎసంగన్‌= అత్యంతమైన (ప్రేమ అతిశయిల్లగా; అల్లక= కోపించక; 
ముదంబున్‌+పొంది= సంతోషం పొంది; పుత్రు భంగిన్‌= కుమారుడి వలె; ఉండున్‌= ఉంటాడో; ఆ నృపున్‌+నృపు(డు+అం(డ్రు+కాక= 
రాజును రాజంటారు కాని; ఇతరునిన్‌+తగువారు+ఎదన్‌+ఇయ్యకొందురే?= తదితరమైన రాజును, అర్హులైన వారు హృదయంలో 
ఒప్పుకొంటారా?. 
తాత్సర్యం: ఏ రాజు విషయంలో అయితే ప్రజలు ఉత్తమ(ప్రవర్తనతో మోసం లేకుండా సంపదను దాచుకొనక, 
పరస్పరమూ, రాజు మీద మిక్కిలి ప్రేమతో మసలుకొంటూ, కోపం లేకుండా పుత్రుల వలె ఉంటారో అట్లాంటి 
రాజే నిజమైన రాజు. తదితరులను అర్హులైనవారు హృదయంలో ఒప్పుకొంటారా? 


క ధనదారాదికముల నె । వ్వనికిని రక్షించికొన(గ వసమే రక్షా 
ఘనుం డగు పతి గల్గిన గా । కనండే శుక్రుడు సుమతు లభినందింపన్‌. 191 


ప్రతిపదార్థం: రక్షాఘను(డు+అగు పతి+కల్గినన్‌+కాక= (ప్రజలను) సంరక్షించటంలో పరాక్రమ వంతుడుగా ఉంటే తప్ప; 
ధనదార+ఆదికములన్‌= సంపదలను, భార్య మొదలైన వారిని; ఎవ్వనికిని= ఎవ్వడికైనా; రక్షించుకొనంగన్‌ వసమే?= సంరక్షించుకొనటం 
సాధ్యమా? (అని); సుమతులు+అభినందింపన్‌= బుద్దిమంతులు మెచ్చుకొనేటట్టు; శుక్రుండు= శుక్రాచార్యుడు; అనండే?= అనలేదా? 
తాత్సర్యం: (ప్రజలను సంరక్షించే పరాక్రమసంపన్నుడైన రాజు ఉంటే తప్ప సంపదలను, భార్య, బిడ్డలు 
మొదలైనవారిని రక్షించుకొనటం సాధ్యం కాదని బుద్దిమంతులు మెచ్చుకొనేటట్టు శుక్రాచార్యుడు చెప్పలేదా? 


క _ అనధీయానుం డిత( డన(। జను బుత్విజునట్ల చూవె సంరక్షా క 
ల్పన హీను(డైన నృపుండని | మనువు పలికె. గాదె బుద్దిమంతులు మెచ్చన్‌. 192 


ప్రతిపదార్థం: సంరక్షా కల్పన హీనుండు+ఐన నృపుండు= (ప్రజా సంరక్షణ చేయటంలో చేతకానివాడైన రాజు; ఇతండు; 
అనధీయానుండు= అనధ్యయనుడు అంటే చదవని వాడు; అనన్‌+చను= అన దగిన; బుత్విజున్‌+అట్ల చూవె= యజ్ఞకర్తచేత 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 245 


ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించేవానిలాంటివాడు సుమా; అని; మనువు; బుద్దిమంతులు; మెచ్చన్‌= మెచ్చుకొనేటట్టు; 
పలికెన్‌+కాదె!= వివరించాడు కదా! 


తాత్సర్యం: 'ప్రజాసంరక్షణం చేయటానికి తగిన ప్రయత్నం చేయని రాజు, అధ్యయనరహితుడైన బుత్విజుడివంటి 
వాడని, మనువు బుద్ధిమంతులు మెచ్చుకొనేటట్టు వివరించాడు కదా! 


విశేషం: అలం: ఉపమ. బుత్విజునకు అధీత బోధాచరణాలు ఎంత ముఖ్యమో రాజునే వాడికి ప్రజలను సంరక్షించటానికి 
తగిన యత్నం చేయటం అంతముఖ్యం. బుత్విజులు పదహారుగురు. (బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు, బ్రాహ్మణాచ్చంసి, 
ప్రస్తోత, మైత్రావరుణుడు, ప్రతిప్రస్థాత, పోత, ప్రతివార్త, అచ్చావాకుడు, నేష్ట, అగ్నీ ధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రావస్తుతుడు, 
ఉన్నేత జాతిని, 

వ. మఠియు బృహస్పతి మహేంద్ర భారద్వాజ ప్రముఖులగు రాజధర్మానుశాసకులు రాజత్వ మూలకారణంబు 
ప్రజాసంరక్షయ యనిరి గావున నెత్తెబంగున నైనను లోకరక్షణంబు రాజున కవశ్య కర్తవ్యంబు. 193 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; బృహస్పతి, మహేంద్ర, భారద్వాజ ప్రముఖులు+అగు= బృహస్పతి, ఇంద్రుడు, భారద్వాజుడు 
మొదలుగా ముఖ్యులైన; రాజధర్మ+అనుశాసకులు= రాజు అనుసరించవలసిన ధర్మాలను శాసించిన వారు; రాజత్వ మూల 
కారణంబు= రాజనే వాడికి ఉండవలసిన (ప్రధానకారణం; ప్రజా సంరక్షయ+అనిరి= (ప్రజలను సుభిక్షంగా పరిపాలించటమే అని 
పేర్కొన్నారు; కావునన్‌= కాబట్టి; ఏ+తెజంగునన్‌+ఐనను= ఏ విధంగానైనా; లోక రక్షణంబు= లోక సంరక్షణమే; 
రాజునకున్‌+అవశ్యకర్తవ్యంబు= రాజునకు తప్పనిసరి అయిన ధర్మం. 


తాత్పర్యం: కాబట్టి బృహస్పతి, భారద్వాజుడు, ఇంద్రుడు అనే ప్రముఖులైనవారు రాజధర్మాలను శాసించినవారు 
రాజునకు ప్రథమకర్తవ్యం (ప్రజాసంరక్షణమే అని పేర్కొన్నారు. కాబట్టి, ఏ విధంగా పరిశీలించినా రాజునకు 
లోకసంరక్షణమే అనుసరించదగిన తప్పనిసరి అయిన ధర్మం. 


తే. సంతతోత్సాహవంతుండై శత్రుకోటి | నార్ణవంబున నైన ననార్జవమున 
నైనం జెటుపన వలయు; నత్యల్పు(డైన( । బగతుం డగ్ని విషంబుల పగిది నొంచు. 194 


ప్రతిపదార్థం: సంతత+ఉత్సాహవంతు(డు+ఐ= ఎల్లప్పుడు ఉత్సాహ పూరితుడై; ఆర్జవంబునన్‌+ఐనన్‌+అనార్దవమునన్‌+ఐనన్‌= 
బుజుత్వం వలనగాని, బుజుత్వాన్ని వదలిగాని అయినా; శత్రుకోటిన్‌= శత్రు సమూహాన్ని; చెఖుపన వలయున్‌= నాశనం చేసి 
తీరవలసిందే; అతి+అల్పుండు+ఐనన్‌+పగతుండు= మిక్కిలి చిన్నవాడైనా సరే శత్రువు; అగ్ని విషంబుల పగిదిన్‌+నొంచున్‌= నిప్పువలె, 
విషంవలె బాధిస్తాడు. 

తాత్సర్యం: రాజు ఎల్లప్పుడు రాజ్యపాలనంలో ఉత్సాహవంతుడై బుజుత్వంవలన గాని, తద్వ్యతిరేకంగా గాని, 
శత్రుసమూహాన్ని నాశనం చేయటమే రాజధర్మం. అందువలన మిక్కిలి అల్పుడైనవా డైనా శత్రువు నిప్పువలె, విషంవలె 
నొప్పిస్తాడు. కనుక తప్పక రాజు శత్రుసంహారి కావలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


క _ విను నృప! రాజ్యామిషముం । గొన బలువురచేత( బ్రాణగొడ్డంబై యు 
న్నను ధీరు6 డేమటమి నది । దనకును దక్కించుకొను బుధస్తుత్యముగన్‌.' 195 


ప్రతిపదార్థం: విను= వినుము; నృప= ఓ రాజా!; పలువురచేతన్‌= అనేకుల వలన; (ప్రాణగొడ్డంబు+ఐ+ఉన్నను= (ప్రాణానికి 
హింస కలిగించేదైన; ధీరు(డు= ధైర్యవంతుడు; రాజ్య+ఆమిషమున్‌= రాజ్యమనే లాభాన్ని; కొనన్‌= పొందుటయందు; ఏమజమిన్‌= 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఏమరుపాటు లేకుండటంచేత; బుధస్తుత్యముగన్‌= పండితులచేత పాగడబడేటట్టుగా; అది+తనకును= దానిని తనకై; దక్కించుకొనున్‌= 
చేజిక్కించుకొంటాడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ధీరుడైన రాజు అనేకు లడ్డగించి (ప్రాణాంతకం చేసినా లెక్కచేయక రాజ్యమనే లాభాన్ని 
ఏమరకుండ పండిత ప్రశంసలు పొందేటట్టుగా తనకు చేబిక్కించుకొంటాడు.” 


వ.  అనిచెప్పిభీష్ముం 'డేను రాజధర్మప్రకారంబు సంక్షేప రూపంబున నెటింగించితి; నీకు సందేహంబు గల యట్టిది 
యెయ్యది యడుగు' మనిన, ధర్మనందనుం డమ్మహాత్మునితో 'నరుణగభస్తి యస్తగిరి సేరెడు; నేంటికిం 
బనివినియెద; రేపు వచ్చి యడిగెది ననుచుం దత్పాదంబులకుం బ్రణతుండై వీడ్కొనియెం బద్మనాభ 
ప్రముఖులును వీడ్కొనిరి;ి వారలందటును మునులకు నభివాదనంబు లాచరించిరి; మునులు నిజ 
స్థానంబుల కరుగం దారును దృషద్వతి యను మహానదిం గృతసంధ్యావందనులై చని కరిపుర ప్రవేశంబు సేసి 
సుఖవృత్తి నా రాత్రి గడపి, కల్యంబునం గాలోచిత కృత్యంబు లాచరించి భీష్ముపాలికిం బోయి, యంతకు మున్న 
వచ్చి యున్న మునిలోకంబునకు నమస్కరించి సవినయంబును సకుశలప్రశ్నంబునుంగా నగ్గాంగేయునిం 
గదిసి బలసి కూర్చుండి; రా సమయంబున. బాండవాగ్రజుండు ప్రాంజలి యై యతని కిట్లనియె. 196 


ప్రతిపదార్థం: అని చెప్పి= పై విధంగా రాజధర్మాలను గూర్చి ధర్మరాజునకు చెప్పి; భీష్ముండు= శరతల్పగతు డైన భీష్ముడు; 
ఏను= నేను; రాజధర్మ (ప్రకారంబున్‌= రాజులకు ఉండవలసిన ధర్మ పద్దతులను; సంక్షేప రూపంబునన్‌= సంక్షిప్తంగా; 
ఎజింగించితిన్‌= తెలియజేశాను; నీకు; సందేహంబు+కల+అట్టిది+ఏ+అది+అడుగుము+అనినన్‌= నీకు దేనియందు సందేహం 
కలదో దానిని అడుగుమని భీష్ము డనగా; ధర్మనందనుండు= ధర్మరాజు; ఆ+మహాత్మునితోన్‌= ఆ మహనీయుడైన భీష్ముడితో; 
అరుణ గభస్తి+అస్తగిరి+చేరెడున్‌= ఎ(ర్రనైన కిరణాలు గల సూర్యుడు పడమటి కొండపై చేరుతున్నాడు; నే6టికిన్‌*పనివినియెదన్‌= 
ఈ నాటికి నేను వెళ్ళి వచ్చెదను; రేపు వచ్చి+అడిగెదన్‌= ఉదయమే వచ్చి అడుగవలసినవి అడుగుతాను; అనుచున్‌= అంటూ; 
తద్‌+పాదంబులకున్‌= ఆ భీష్ముడి పాదాలకు; ప్రణతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొనియెన్‌= వెళ్ళిపోయాడు; పద్మనాభ 
ప్రముఖులును= శ్రీకృష్ణుడు మొదలైనవారును; వీడ్కొనిరి= వెళ్ళిపోయారు; వారలు+అందణును= వారందరు; మునులకున్‌= 
మహర్షులకు; అభివాదనంబులు+ఆచరించిరి= నమస్కరించారు; మునులు= మహర్షులు; నిజ స్థానంబులకున్‌+ అరుగన్‌= తమ 
ఆ(శమాలకు వెళ్ళిపోగా; తారును= తామును; దృషద్వతి+అను మహానదిన్‌= దృషద్వతి అనే మహానదియందు; కృతసంధ్యా 
వందనులు+ఐ= చేయబడిన సంధ్యావందనాదులు కలవారై; చని= వెళ్ళి; కరిపుర ప్రవేశంబు+చేసి= హస్తినాపురం (ప్రవేశించి; 
సుఖవృత్తిన్‌= సౌఖ్యంగా; ఆ రాత్రి+కడపి= ఆ రాత్రి గడపి; కల్యంబునన్‌= వేకువనే; కాల+ఉచిత కృత్యంబులు+ఆచరించి= 
కాలకృత్యాలు తీర్చుకొని; భీష్ముపాలికిన్‌+పోయి= భీష్ముని వద్దకు వెళ్ళి; అంతకు మున్ను+అ వచ్చి+ఉన్న= అంతకంటే ముందే 
వచ్చి ఉన్న; ముని లోకంబునకున్‌= మునుల సమూహానికి; నమస్కరించి; సవినయంబును= వినయంతోడను; సకుశల 
ప్రశ్ళంబునున్‌+కాన్‌= క్షేమ సమాచారాన్ని అడుగుట తోడను; ఆ+గాంగేయునిన్‌+కదిసి= ఆ భీష్ముని సమీపించి; ఒలసి= 
చుట్టుముట్టి; కూర్చుండిరి= కూర్చున్నారు; ఆ సమయంబునన్‌= అప్పుడు; పాండవ+అ(గ్రజాండు= పాండవుల అన్నఅయిన 
ధర్మరాజు; ప్ర+అంజలి+ఐ= చేతులు మోడ్చినవాడై; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ భీష్ముడితో ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: 'రాజధర్మాలను వివరించి ఇంక ఏవైన సందేహాలు ఉంటే అడుగవలసిం'దని భీష్ముడు ధర్మరాజుతో 
చెప్పాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో “ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ పూటకు నిష్ర్రమించి 
రేపు ఉదయమే వచ్చి అడుగుతాను” అని తెలిపాడు. భీష్ముడి పాదాలకు నమస్కరించి ధర్మరాజు వెళ్ళిపోయాడు. 
అట్లాగే శ్రీకృష్ణాదులు నమస్కరించారు. మునులు ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. వారు దృషద్వతి అనే నదిలో 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 247 


సంధ్యావందనాదులు చేసి హస్తినాపురం చేరారు. ఆ రాత్రి సుఖంగా గడపి వేకువ జామున కాలకృత్యాలు ముగించి 
భీష్ముడివద్దకు వెళ్ళి అంతకుముందే వచ్చిన మహర్షులకు నమస్కరించారు. వినయంతో కుశల ప్రశ్నలతో భీష్ముడిని 
సమీపించి, అందరు చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దోయిలొగ్గి భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు. 


రూ 


“రాజనామమునకు భాజనం బై మహా। ద్దుత చరిత్రుం డగు పురుషు డొకండు 
గలిమికి మూలంబు ఘన విశేషము గల్ల । నోపు( గౌరవ కుల దీపజనన 

యది యెటింగింపవే; యవయవంబులు. బ్రాణ । మానసంబులు జన్మ మరణములు శ 
రీర యాత్రలు నెల్లవారికి నెట్లట్ల । కాని విభేదంబు గాన; మిట్టి 


ఆ. _ రా జొకండు శూర తేజస్వి బుద్ది మ । జ్ఞనుల నెట్లు దన వశంబు సేయ 
నిలుపం జెజుప నెల్లయిలయును నేల దై। వ నిభుండగుచు మైొక్కుగొనంగ జాలె. 197 


ప్రతిపదార్థం: కౌరవ కులదీప జనన!= కురువంశానికి దీపం వంటి జననం కలవాడా!; రాజనామమునకున్‌= రాజనే పేరునకు; 
భాజనంబు+ఐ= పాత్రమై (అర్హమై); మహా+అద్భుత చరిత్రుండు+అగు= మిక్కిలి ఆశ్చర్యకరమైన నడవడిక కలవాడైన; 
పురుషుండు+ఒకండు= ఒకానొక పురుషుడు; కలిమి కిన్‌+ మూలంబు= సంపదలకు హేతువు; ఘన విశేషము+కల్లన్‌+ఓపున్‌= మిక్కిలి 
జొన్నత్యానికి తగినట్టి దానికి అర్హుడు; అవయవంబులున్‌= శరీరమందలి అవయవాలును; ప్రాణమానసంబులున్‌= ప్రాణం, మనస్సు; 
జన్మ మరణములున్‌= పుట్టుట గిట్టుటలును; శరీర యా(త్రలున్‌= దేహ యాత్రలును; ఎల్లవారికిన్‌+ఎట్టు+అట్ల= అందరికి సమానమే; 
కాని= అయినప్పటికి; విభేదంబు+కానము= తేడా ఏమి లేదు; శూర తేజస్వి= పరాక్రమంచేత ప్రకాశిస్తున్నవాడు; ఇట్టి+రాజు+ఒకండు= 
ఇట్లాంటి ఒక రాజు; బుద్దిమత్‌+జనులన్‌= బుద్ది మంతులైన ప్రజలను; ఎట్టు= ఏ విధంగా; తన+వశంబు+చేయన్‌= తన వశవర్తులుగా 
చేసికొనటానికి; నిలుపన్‌= సంరక్షించటానికి; చెణుపన్‌= నాశనం చేయటానికి; ఎల్ల యిలయును= సమస్తమైన భూమండలంలో; 
దైవ నిభుండు+అగుచున్‌= భగవంతుడితో సమానుడవుతూ; ఏల?= ఎందుకు?; మొైక్కు+కొనంగన్‌+చాలెన్‌= నమస్కారానికి అర్హు 
డగుతున్నాడు; అది+ఎజింగింపవే?= దాన్ని వివరించవా? 


తాత్సర్యం: ఓ భీష్ముడా! రాజునే పేరుకు పాత్రమై ఉత్తమచరి(త్ర కలవాడైన ఒకానొక మానవుడు సంపదలకు మూలం, 
జాొన్నత్యానికి అర్హుడు కావచ్చును. మానవు లందరికి ఉన్నట్టు శరీరావయవాలు, ప్రాణం, మనస్సు, పుట్టుట గిట్టుటలు, 
దేహయా(త్రలు, రాజుకు కూడా సమానమే. భేద మేమీ కనిపించటం లేదు. పరాక్రమతేజస్వి అయిన ఒక రాజు 
బుద్దిమంతు లైన ప్రజలను ఏ విధంగా తన వశం చేసికొంటాడు, సంరక్షిస్తాడు, నాశనం చేస్తాడు, ఈ భూమిపై 
ఏ విధంగా భగవంతుడితో సమానంగా పూజార్హుడవుతాడు? - అనే అంశాలను వివరించుము. 


భీష్కుండు ధర్మజునకు దండనీతి జన్మప్రకారం బెటింగించుట (సం. 12-59-11) 
వ. అదియును వినవలతు'నని యడిగిన నమ్మనుజపతి కమ్మహాత్ముం డిట్లనియె. 198 


ప్రతిపదార్థం: అదియును వినవలతున్‌+అని+అడిగినన్‌= సై విషయాలను వినాలన్న కోరిక ఉన్నదని ధర్మరాజు అడుగగా; 
ఆ+మను జపతికిన్‌+ఆ+మహాత్ముండు+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విషయాలను వినాలన్న కోరిక ఉన్న దని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


క. “విను! తొల్లి కృత యుగంబున | మనుజలయెడ దండనీతిమంతుం డైరా 
జన నొక(డు గలిగి యరయుట । మనుజేశ్వర! లేదు ధర్మమత మంద్రు తగన్‌. 199 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= ఓ ధర్మరాజా! వినుము; తొల్లి= పూర్వం; కృతయుగంబునన్‌= కృతయుగంలో; మనుజుల 
యెడన్‌= మానవుల పట్ట; దండనీతి మంతుండు+ఐ= శిక్షావిధి కలవాడై; రాజు+అనన్‌+ఒకండు+కలిగి+అరయుట లేదు= 
రాజనేవాడు ఒకడుండి పరిశీలించటం జరగలేదు; తగన్‌= తగినట్టు; ధర్మమతము+అం౦(డ్రు= దాన్ని తగినరీతి ధర్మమతమని 
అంటారు. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. పూర్వం కృతయుగంలో మానవుల పట్ల శిక్షావిధి విధాయకుడై 
ఒకానొక రాజు ఉండి దీన్ని పరిశీలించినవాడు లేడు. కేవలం దానిని ధర్మమత మని పెద్దలు చెపుతారు. 


క ఒండొరులకు రక్షకులై । యుండుదు; రట్లుండ దైన్య మొదవిన లోభం 
బొండొండు పెరి(గి ధర్మము । ఖండితమై మొదలుకొని రకార్యంబులకున్‌. 200 


ప్రతిపదార్థం: ఒండు+ఒరులకున్‌= ఒకరి కొకరు; రక్షకులు+ఐ+ఉండుదురు= రక్షకులై ఉంటూ వచ్చారు; అట్టు+ఉండన్‌= ఆ 
విధంగా కొనసాగుతూ ఉండగా; దైన్యము+ఒడవినన్‌= దీన భావం కలుగగా; లోభంబు+ఒండొండ= పిసినారితనం ఒక్కొక్కటిగా; 
పెరింగి= అతిశయించి; ధర్మము ఖండితము+ఐ= ధర్మం వినాశమై; అకార్యంబులకున్‌= కానిపనులకు; మొదలుకొనిరి= 
ప్రారంభించారు. 


తాత్సర్యం: పరస్సరం ఒకరికొకరు రక్షకులై ఉంటూ వచ్చారు. ఆ విధంగా ఉండగా దీనభావం కలిగి పిసినారితనం 
ఒక్కొక్కటి పెరిగి ధర్మం వినాశనమైనది. ఆ విధంగా ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. 


క,  క్రమమున(గామము రాగము । దమ మనముల నొదవంగా మదం బెక్కిన వి 
భ్రమ మొందుచు విచ్చల విడి । విమార్గ చరితముల వేదవిధ్వంసకులై. 201 


ప్రతిపదార్థం: [క్రమమునన్‌= వరుసగా; కామము= కోరిక; రాగము= మాత్సర్యం; తమ మనములన్‌+ఒదంగాన్‌= తమ 
మనస్సులందు కలుగగా; మదంబు+ఎక్కినన్‌= (క్రొవ్వెక్కగా; విభ్రమ మొందుచున్‌= విభ్రాంతి పొందుతూ, తొట్రుపాటుతో; 
విచ్చలవిడి= యథేచ్చగా; విమార్గ చరితములన్‌= దుర్మార్గమైన నడవడికలతో; వేద విధ్వంసకులు+ఐ= వేద వినాశకులై, 


తాత్పర్యం: క్రమంగా కోరిక, మాత్సర్యం తమ మనస్సులందు కలుగగా, (కొవ్వెక్కి విభ్రాంతులై యథేచ్చగా దుర్మార్గ 
ప్రవర్తనలతో వేదవినాశకులై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మనుజులు ధర్మము బొడవడ(। చిన వేదము. గర్మములును జెడుటకు భయ మం 

దిన యింద్రాదులు గమలా । సను గానంగ మునులు. దారు. జనిరి నరేంద్రా! 202 
ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= ఓ రాజా!; మనుజులు= మానవులు; ధర్మమున్‌+పొడవు+అడంచినన్‌= ధర్మంయొక్క గొప్పతనాన్ని 
అణచివేయగా; వేదమున్‌+కర్మములునున్‌+చెడుటకున్‌= వేదాలు చేయవలసిన కర్మాదికాలు చెడిపోవటానికి; భయము+అందిన= 
భయపడినటువంటి; ఇం[ద్ర+ఆదులు= ఇంద్రుడు మొదలైన వారు; కమల+ ఆసనున్‌+కానంగన్‌= పద్మాన్ని ఆసనంగా కల (బ్రహ్మను 
దర్శించటానికి; మునులున్‌+తారును+చనిరి= మహర్షులు ఇం(ద్రాదులు వెళ్ళారు. 


తాత్పర్యం: ఓ రాజా! మానవులు ధర్మముయొక్క గొప్పతనాన్ని అణచివేయగా, వేదాలు చేయవలసిన కర్మలు 
చెడిపోవటానికి భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మను సందర్శించటానికి మునులతోపాటు 
వెళ్ళారు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 249 


వ. చని యద్దేవునిం గని “మనుజ లోకంబున వేదంబులు ధర్మంబులుం బొడ వడంగిన నధ్వర రాహిత్యంబున 
నేమును దుర్దలులమై భయంబంది వచ్చితిమి; రక్షింపు'మని యవ్విబుధులు విన్నవించిన విరించి 'దానికిం 
బ్రతి విధానంబు సేసెద; మీరు వెజివ వల' దని పలికి స్వామ్యమాత్య రాష్ట్ర దుర్గ కోశ సుహృద్దలంబులు నాన్వీక్షకీ 
త్రయీవార్తాదండనీతులును, నరి మిత్రోదాసీ నాదిక ద్వాదశరాజ మండలంబును, సంధి విగ్రహ యానాసన 
ద్వైధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయు వానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి 
ధర్మార్థకామ మోక్షంబులకు సాధకంబులయి యుండునట్లుగా నూటువేలధ్యాయంబుల నఖీలలోక హితంబగు 
నీతిశాస్త్రంబు రచియిం చి, యిది లోక చరిత్ర నిర్మలీకరణంబునకుం గారణంబగు'నని యనుగ్రహించె నా లోక 
పితామహు లలాటంబున ననాది నిధనుండును, విశ్వజగత్మర్తయు సర్వ భూతాత్ముండును సనాతనుండును 
నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిర్ణవించి యాగ్రంథం బధిగమించి దాని నభ్యసించుటకు 
మర్వుల కాయుర్దుద్దులు సాలవని యుమ్మలించి యమ్మహనీయ తంత్రంబు సంక్షేపరూపంబునం బదివే 
లధ్యాయంబుల వైశాలాక్షం బన నిర్మించి. 203 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; ఆ+దేవునిన్‌+కని= ఆ బ్రహ్మదేవుడిని సందర్శించి; మనుజలోకంబునన్‌= భూలోకంలో; వేదంబులున్‌+ 
ధర్మంబులున్‌+పొడవు+అడంగినన్‌= వేదాలయొక్క, ధర్మాలయొక్క ఆధిక్యం తగ్గిపోగా; అధ్వర రాహిత్యంబునన్‌= యజ్ఞాలు 
లేకపోవటం వలన; ఏమును= మేమును; దుర్చలులము+ఐ= బలహీనులమై; భయంబు+అంది వచ్చితిమి= భయపడి వచ్చాము; 
రక్షింపుము+అని+ఆ+విబుధులు= కాపాడుమని ఆ దేవతలు; విన్నవించిన్‌= వేడుకొనగా; విరించి= బ్రహ్మ; దానికిన్‌+(ప్రతి 
విధానంబు+చేసెదన్‌= అందుకు (ప్రతిక్రియ చేస్తాను; మీరు వెణవ వలదు+అని పలికి= మీరు భయపడవలసిన పనిలేదని చెప్పి; 
స్వామి+అమాత్య రాష్ట్ర దుర్గ కోశ సుహృద్‌+బలంబులున్‌ స్వామి, అమాత్యుడు, రాష్ట్రం, దుర్గం, కోశం, మిత్రులు, సైన్యమూ; 
ఆన్వీక్షకీ త్రయీ వార్తా దండ నీతులునున్‌= ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే నాలుగు విద్యలను; అరిమిత్ర+ఉదాసీన+ఆదిక 
ద్వాదశరాజ మండలంబును= శత్రువు, మి(తుడు, ఉదాసీనుడు మొదలైన పండ్రెండు రాజ మండలాలును; సంధి విగ్రహ 
యాన+ ఆసన ద్వైధీభావ సమాశ్రయంబులును= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ధ్వైధీభావం, సమాశ్రయం అనే వాటి ఆధారంతో 
ఉన్నవి; మొదలుగాన్‌= మొదలుకొని; వలయువానికిన్‌= కావలసిన వాటికి; ప్రబోధకంబులు+ అగు= వివరణాత్మకాలైన; నానా 
అవయవంబులున్‌+కలిగి= అనేక అవయవాలతో ఒప్పి; ధర్మ+అర్ధ కామ మోక్షంబులకున్‌= ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 
వాటికి; సాధకంబులు+అయి+ఉండునట్టుగాన్‌= సాధనా లయ్యేటట్టుగా; నూజువేల+ అధ్యాయంబులన్‌= లక్ష అధ్యాయాలతో; 
అఖిల లోకహితంబు+అగు= సమస్త లోకాలకు మంచిని చేకూర్చేటట్టుగా; నీతి శాస్తంబున్‌ రచియించి= ఈ నీతి శాస్త్ర రచన 
చేసి; ఇది లోక చరిత్ర నిర్మలీకరణంబునకున్‌+కారణంబు+అగును+అని+అను[గ్రహించెన్‌= ఈ నీతిశాస్త్రం లోకంలోని 
నడవడికలను పరిశుద్దం చేయటానికి హేతు వవుతుం దని అనుగ్రహించాడు; ఆ లోక పితామహు లలాటంబునన్‌= ఆ 
(బ్రహ్మయొక్క నొసట; అనాది నిధనుండును= మొదలు, తుదిలేనివాండును; విశ్వ జగత్కర్తయున్‌= విశ్వానికి (లోకాలకు) కర్త 
అయిన వాడును; సర్వభూత+ఆత్ముండున్‌= అన్ని ప్రాణులను తన ఆత్మలో కలవాడును; సనాతనుండునున్‌= శాశ్వతుడును; 
అగు= అయినటువంటి; విరూప+అక్షుండు= వికృతమైన కన్నులు కలవాడైన శివుడు; విశాల+అక్షుండు అను నామంబునన్‌= 
విశాలాక్షుడనే పేరుతో; ఆవిర్భవించి= పుట్టి; ఆ గ్రంథంబు+అధిగమించి= బ్రహ్మరచించిన నీతి శాస్త్రాన్ని చదివి; దానిన్‌+అభ్యసించుటకున్‌= 
దానిని నేర్చుకొనటానికి; మర్త్యులకున్‌+ఆయుఃబుద్దులు+ చాలవు+అని+ఉమ్మలించి= మానవులకు ఆయుస్సు బుద్ది చాల వని 
చింతించి; ఆ+మహనీయ తంత్రంబున్‌= ఆ మహిమాన్విత మైన నీతి శా(స్రాన్ని; సంక్షేప రూపంబునన్‌= క్షుప్తంగా; 
పదివేలు+అధ్యాయంబులు= పదివేల అధ్యాయాలతో; వైశాలాక్షంబు+అనన్‌+నిర్మించెన్‌= వైశాలాక్షమనే నీతిశాస్త్ర సంగ్రహాన్ని 
నిర్మించాడు. 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇంద్రాదులు మునులతోపాటు బ్రహ్మను సందర్శించి 'మానవలోకంలో వేదాలయొక్క, ధర్మాలయొక్క 
ఆధిక్యం నశించి యజ్ఞయాగాదులు లేకపోవటంవలన తాము బలహీనులం అవుతున్నా'మని తమ భయాన్ని తెల్పి 
రక్షించు మని ప్రార్థించారు. అందుకు (బ్రహ్మ 'దానికి ప్రతిక్రియగా తగిన ఏర్పాటు చేస్తున్నా నని భయపడవల 
దని తెల్పి సప్తోపాయాలు, దండనీతి రీతిని, ద్వాదశరాజ మండలాలను, పంచోపాయాలను మొదలైన వాటిని, వాటి 
వివరణతోపాటు పురుషార్థాలకు సాధకాలుగా ఉండేటట్టు లక్ష అధ్యాయాలతో సకలలోకహితార్థంగా నీతిశా(స్రాన్ని 
రచించాడు. నీతి శాస్తం లోకంలోని ప్రజల నడవడికలను నిర్మలం చేస్తుం'దని అనుగ్రహించాడు. ఆ (బ్రహ్మ 
నొసటినుండి విరూపాక్షుడు విశాలాక్షు డనే పేరుతో ఆవిర్భవించి, ఆ నీతి శాస్త్రాన్ని తెలిసికొని నేర్చుకొనటానికి 
కావలసిన ఆయుస్సు, బుద్ది మనుష్యులకు చాలవని చింతించి ఆ మహిమాన్వితమైన నీతిశాస్రాన్ని సంక్షిప్తంగా 
పదివేల అధ్యాయాలతో 'వైశాలాక్ష మనే పేరుతో నిర్మించాడు. 


ఆ. హరునివలనం బడసి యాశాస్త మమరేంద్రు(। డయిదు వేలు సేసె నమరగురు(డు 
దేటపడ నొనర్దెం ద్రిసహస్రకాధ్యాయ । రూప సమ్మితముగ భూపవర్య! 204 


ప్రతిపదార్థం: భూపవర్య!= భూ భర్తలలో శ్రేష్టుడైన ఓ ధర్మరాజా!; హరుని వలనన్‌+పడసి= విశాలాక్షుడి వలన పొంది; 
అమర+ఇంద్రుడు= దేవేంద్రుడు; ఆ శాస్త్రమున్‌= ఆ నీతి శాస్త్రాన్ని; అయిదువేలు+చేసెన్‌= ఐదువేల అధ్యాయాలకే తగ్గించాడు; 
అమర గురుండు= దేవతల గురువైన బృహస్పతి; త్రి సహ(స్రక+అధ్యాయ రూప సమ్మితముగన్‌= మూడువేల అధ్యాయాలతో 
కూడినట్టుగా; తేటపడన్‌+ఒనర్భెన్‌= స్పష్టమయ్యేటట్టు నిర్మించాడు. 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! విశాలాక్షుడివలన మహేంద్రుడు ఆ నీతిశా(స్త్రాన్ని పొంది ఐదువేల అధ్యాయాలకు 
కుదించాడు. దానిని బృహస్పతి మూడువేల అధ్యాయాలతో అందరికి అర్ధమయ్యే రీతిలో మరీ సంక్షిప్తంగా 
రచించాడు. 


వ. దాని శుక్రుండు సహస్రాధ్యాయ పరిమితంబు. గావించె; మజియు మనుష్యుల శక్తి యెటింగి మునులు 
క్రమంబున సంక్షిప్త రూపంబులుగా గ్రంథంబులు గావించి;రిది నీతి శాస్త్రప్రవర్తన ప్రకారం;బట్లు సుర 
లమ్మేలు వడసి విశ్వలోకేశ్వరుం డగు విష్ణుపాలికిం జని తగం గని కార్యంబు విన్నవించి, నీతిశాస్త్ర 
సముద్ధవం బెటింగించి, దీని నధిగమింపను, దదీయాచారంబు నడపను శక్తుం డగు వాని నొక్కరుని 
నిర్దేశింపవలయు నని యభ్యర్దించిన నద్దేవుండు నిజతేజోమయుండుగా నొక్క మానసపుత్రు నిర్మించి 
విరజుం డను పేరిడియె; నతండు భూమికిం బ్రభువుగా నొల్లకుండె(; దత్సుతుండు కర్ణముండు ననపేక్షిత 
రాజ్యుండై తపంబున కరిగె౮ దదీయ పుత్రుం డనంగుండు దండనీతి నయించి భూ ప్రజలం బాలించె; 
నతని కొడుకు నీతి యనువా(డమ్మహా రాజ్యంబున కభిషిక్తుండై యింద్రియ వశత్వంబు నొందిమృత్యుపుత్రి 
సునీథ యను కామినిం గమనీయాకార నతిమనోహర గుణ విభాసినిం బరిణయంబైన, దానియందు 
వేనుండు గలిగి మాతామహదోషంబునం జేసి రాగద్వేషంబులం బ్రజకు విరుద్దుం డయ్యె; నట్లగుటయు 
మహామునులు గూడి యేతెంచి మంత్రపూతంబు లగు కుశసంచయంబుల నతనిం బ్రశమితుం జేసి 
తద్దక్షిణోరుతలంబు మధించిన. 205 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 251 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ నీతిశాస్రాన్ని; శుక్రుండు= శుక్రాచార్యుడు; సహ(స్ర+అధ్యాయ పరిమితంబున్‌+కావించెన్‌= వేయి 
అధ్యాయాలకు తగ్గించి రచించాడు; మజియున్‌= ఇంకా; మనుష్యుల శక్తి+ ఎటింగి= మానవుల సామర్ధ్యాన్ని గుర్తించి; మునులు; 
క్రమంబున్‌= వరుసగా; సంక్షిప్త రూపంబులుగాన్‌= క్లుప్తంగా; గ్రంథంబులు+కావించిరి= (గ్రంథాలు రచించారు; ఇది నీతిశాస్త 
(ప్రవర్తన ప్రకారంబు= ఇది నీతిశాస్త్రం ప్రవర్తిల్లిన విధానం; అట్టు= ఆ విధంగా; సురలు+ఆ+మేలు పడసి= దేవతలు ఆ మేలును 
పొంది; విశ్వలోక+-ఈశ్వరుండు+అగు= విశ్వానికి అంతటికి అధిపతియైన; విష్ణుపాలికిన్‌+చని= విష్ణువు వద్దకు వెళ్ళి; తగన్‌+కని= 
ఉచితరీతిని సందర్శించి; కార్యంబు విన్నవించి= తాము వచ్చిన పనిని తెలియజేసి; నీతిశాస్త సముద్భవంబు+ఎజింగించి= నీతిశాస్త్రం 
యొక్క పుట్టుకను తెలియ చెప్పి; దీనిన్‌+అధిగమింపను= దీనిని పఠించటానికి; తదీయ+ఆచారంబు నడపను= నీతిశాస్త్ర 
సంప్రదాయాన్ని నిర్వర్తించటానికి; శక్తుండు+అగు వానిన్‌+ఒక్కరుని= సమర్జుడైన ఒక వ్యక్తిని; నిర్దేశింపం వలయున్‌+అని+అభ్యర్థించినన్‌= 
చూపించవలసింది అని ప్రార్థించగా; ఆ+దేవుండు= ఆ విష్ణువు; నిజ తేజో మయుండు కాన్‌= తనదైన ప్రకాశం కలవాడైన; ఒక్కమానస 
పుత్రున్‌+నిర్మించి= ఒక్క మానసపుత్రుడిని సృష్టించి; విరజుండు+అనుపేరు+ఇడియెన్‌= విరజు డనే పేరు పెట్టాడు; అతండు= 
ఆ విరజుడు; భూమికిన్‌+(ప్రభువుగాన్‌+ఒల్లకుండెన్‌= భూమికి రాజు కావటానికి ఇష్టపడలేదు. తద్‌+సుతుండు= అతడి కుమారుడు; 
కర్ణముండున్‌= కర్ణముడనే వాడు; అనపేక్షిత రాజ్యుండు+ఐ= ఇష్టంలేని రాజ్యం కలవాడై (అంటే రాజ్యంపై ఆసక్తిలేనివాడై); 
తపంబునకున్‌+అరిగెన్‌= తపస్సు చేసికొనటానికి వెళ్ళిపోయాడు; తదీయ పుత్రుండు+అనంగుండు= ఆ కర్దముడి కుమారుడైన 
అనంగుడు; దండనీతి నయించి= దండనీతి ననుసరించి; భూప్రజలన్‌+పాలించెన్‌= భూలోకంలోని (ప్రజలను పరిపాలించాడు; 
అతని కొడుకు= అతడి పుత్రుడు; నీతి+అనువాండు= నీతి అనుపేరుగలవాడు; ఆ+మహారాజ్యంబునకున్‌+అభిషిక్తుండు+ఐ= ఆ 
గొప్ప రాజ్యానికి పట్టాభిషిక్తుడై; ఇంద్రియ వశత్వంబున్‌+ఒంది= ఇంద్రియాలకు లోనయి; మృత్యుపుత్రి= మృత్యువు యొక్క కుమారి 
అయిన; సునీథ+అను కామినిన్‌= సునీథ అనే (స్త్రీని; కమనీయ+ఆకారన్‌= మనోహరమైన ఆకారం కలదానిని; అతి మనోహర 
గుణ విభాసినిన్‌+ పరిణయంబు+ అయినన్‌= మిక్కిలి సౌందర్యం, గుణాలచేత (ప్రకాశిస్తున్న దానిని వివాహం కాగా; దానియందున్‌= 
ఆ సునీథయందు; వేనుండు+కలిగి= వేనుడనే వాడు పుట్టి; మాతామహ దోషంబునన్‌+చేసి= తల్లి తండ్రి యొక్క దోషం వలన; 
రాగ ద్వేషంబులన్‌= అనురాగ ద్వేషాల వలన; ప్రజకున్‌+విరుద్దుండు+ అయ్యెన్‌= ప్రజలకు విరోధి అయ్యాడు; అట్టు+అగుటయున్‌= 
ఆ విధంగా కావటం వలన; మహామునులు+కూడి+ఏతెంచి= మహర్షులు కలిసి వచ్చి; మంత్ర పూతంబులు+అగు= మం(త్రాలచేత 
పవిత్రీకరించబడిన; కుశ సంచయంబులన్‌= దర్భల సమూహంతో; అతనిన్‌+(ప్రశమితుం+చేసి= అతడిని ఉపశమింపజేసి; 
తద్‌+దక్షిణ+ఊరుతలంబు+మథించినన్‌= అతడి యొక్క కుడి తొడను మధించగా. 


తాత్సర్యం: ఆ నీతిశా(స్తాన్ని శుక్రాచార్యుడు వేయి అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల 
శక్తికి అనుగుణంగా సంక్షిప్తం చేశారు. ఇది నీతిశా(స్తం (ప్రవర్తిల్లిన విధం. దేవతలు విష్ణుసన్నిధికి వెళ్ళి నీతిశాస్త్రం 
పుట్టుకను వివరించి, దాన్ని అభ్యసించి, తదుచితంగా నడపగల సమర్భుడిని నిర్చేశించుమని ప్రార్థించారు. విష్ణువు 
తనతో సమాన తేజస్సుగల మానసపుత్రుని సృష్టించి విరజు డని నామకరణం చేశాడు. అతడు రాజు కావటానికి 
అంగీకరించలేదు. అతడి కుమారుడు కర్షముడు రాజ్యపాలనకు ఇష్టపడక తపస్సుకు వెళ్ళిపోయాడు. అతడి 
కుమారుడు అనంగుడు దండనీతి ననుసరించి ప్రజలను పాలించాడు. అతడి పుత్రుడు నీతి అనేవాడు రాజ్యాభిషిక్తుడై 
చక్కటి అందచందాలతో ప్రకాశిస్తూ ఉండిన మృత్యుపుత్రిక అయిన సునీథను పెండ్లాడి ఆవిడయందు వేనుడనే 
కుమారుడిని పొందాడు. మాతామహుడి దోషంవలన వేనుడు రాగద్వేషాల కారణంగా ప్రజావిరుద్దు డయ్యాడు. 
అట్లా కావటంతో మహామునులు కలిసి వచ్చి మంత్రాలతో పవిత్రీకరించిన దర్భలతో అతడిని ఉపశమింపజేసి 
అతడి కుడితొడను మధించారు. 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను కాలిన కొటవి తెటిం । గున నల్ల దనంబు మిగులు కుజుచ యొడలునె 
జని కన్నులు నై యశుచి । త్వ నిరూఢుం డొకండు పుట్టె ధర్మతనూజా! 206 


ప్రతిపదార్థం: ధర్మతనూజా!= ఓ ధర్మరాజా! విను= వినుము; కాలిన కొణవి తెణంగునన్‌= కాలిన కొరవివలె; నల్ల దనంబున్‌= 
నల్లదనం; మిగులు= అతిశయించే; కుణుచ+ఒడలున్‌= మిక్కిలి పొట్టి శరీరమూ; ఎట్జని కన్నులున్‌+ఐ= ఎర్రని కన్నులు కలిగి; 
అశుచిత్వ నిరూఢుండు+ఒకండు= శుచి శుభ్రత లేనివా డొకడు; పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! మునులు వేనుడి కుడితొడను మధించగా, కాలిన కొరవివలె నల్లనై, మిక్కిలి పొట్టి 
శరీరంతో ఎర్రని కన్నులు కలిగి, అశుచి అయిన ఒకడు జన్మించాడు. 


వైన్యుం డనురాజు చరిత్రంబు భీష్ముడు ధర్మజునకుం జెప్పుట (సం. 12-59-201) 


వ. వానిం జూచి యా బుషులు 'నిషీద' యని పలికి వర్ణించుటం జేసి తత్సంతాన జాతులు నిషాదు లనం బరంగి 
వింధ్యాది గిరి వన ప్రదేశంబుల( గ్రూరత్వంబున వర్తిల్లి; రమ్మునులు మటియు నా రాజు దక్షిణ బాహువు 
మధించిన నుజ్జ్వలత్మవచ శరశరాసన భాసమానుండును వేద వేదాంగ ధనుర్వేద పారగుండును నగు 
పరమాకారవంతుం డుదయించె; సకల దండనీతియు నప్పురుషు నాశ్రయించె; నతం; డమ్మహాత్ముల 
కభిముఖుండును బ్రాంజలియు నై వినయంబున. 207 

ప్రతిపదార్థం: వానిన్‌+చూచి= ఆ పొట్టి మనిషిని చూచి; ఆ బుషులు= ఆ మహర్షులు; నిషీద+అని పలికి= కూర్చుండు మని 
చెప్పి; వర్జించుటన్‌+చేసి= వదలిపెట్టటం వలన; తద్‌+సంతాన జాతులు= ఆ పొట్టిమనిషికి జన్మించిన జాతులు; 
నిషాదులు+అనన్‌+పరంగి= నిషాదులు అనే పేరుతో; వింధ్య+ఆది గిరి వన (ప్రదేశంబులన్‌= వింధ్య మొదలైన పర్వతాలలో, 
అరణ్యాలలో; క్రూరత్వంబునన్‌= (క్రూర స్వభావంతో; వర్తిల్లిర= ప్రవర్తిల్లారు; ఆ+మునులు= ఆ మహర్షులు; మజియున్‌= మళ్ళీ; 
ఆ రాజు దక్షిణ బాహువును మథించినన్‌= ఆ వేనుని కుడి భుజాన్ని మథించగా; ఉజ్జలత్‌+కవచ శర శరాసన భాసమానుండునున్‌= 
ప్రకాశిస్తున్న కవచమూ, బాణాలు, విల్లుతో సూర్యకాంతితో (ప్రకాశించే; వేద వేద+అంగ ధనుః+వేద పారగుండునున్‌+అగు= 
వేదాలలో వేదాంగాలలో, ధనుర్వేదంలో తుదముట్టి ఎరిగినవాడు అయిన; పరమ+ఆకారవంతుండు+ఉదయించెన్‌= (శ్రేష్టమైన 
స్వరూపంతో జన్మించాడు; సకల దండనీతియున్‌= సమస్తమైన దండనీతి; ఆ+పురుషున్‌+ఆ(శయించెన్‌= ఆ మహాపురుషుడిని 
ఆ(శయించింది; అతండు+ఆ+మహాత్ములకున్‌= ఆ మహాపురుషుడు ఆ మహనీయులకు; అభిముఖుండును= ఎదురుగా 
నిలబడ్డవాడు; ప్ర+అంజలియున్‌+ఐ వినయంబునన్‌= దోసిలొగ్గినవాడు అయి, వినయంతో. 


తాత్పర్యం: ఆ పొట్టి మనిషితో మునులు 'నిషీద' అనటంవలన అతడి సంతతి జాతులు నిషాదులై వింధ్యపర్వతం 
మొదలుకొని ఉన్న వనప్రదేశాలలో (క్రూరస్వభావంతో నివసించటం ప్రారంభించారు. ఆ మహర్షులు మళ్ళీ వేనుడి 
కుడి బాహువును మథించగా వేద వేదాంగాలలోను, ధనుర్వేదంలోను పారంగతుడు - (ప్రకాశించే కవచంతో, 
ధనుర్పాణాలతో మహాపురుషుడు జన్మించాడు. ఆ వెంటనే దండనీతి ఆ మహాపురుషుడిని ఆశ్రయించింది. ఆ 
పురుషుడు మునుల ఎదుట నిలిచి వినయంతో అంజలి ఘటించాడు. 
తే. 'వినుయడు! ధర్మార్ధ తత్త్వ ప్రవీణ యగుచు । సూక్ష్మదర్శిని యైనది సుకృతులార! 

నాదు బుద్ది; మీ కెప్పని నడపవలయు । దీనిం గొని నన్ను బనుపరే దాని' కనిన. 208 


ప్రతిపదార్థం: సుకృతులార!= పుణ్యాత్ములారా!; వినుండు= దయతో వినండి; నాదు బుద్ది= నా యొక్క బుద్ది; ధర్మ+అర్ధ 
తత్త ప్రవీణ+అగుచున్‌= ధర్మమూ, అర్థమూ వీటి స్వభావంలో నిపుణమై; సూక్ష్మదర్శిని+ఐనది= సూక్ష్మవివేచనతో ఒప్పుతూ 


Pr 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 253 


ఉన్నది; మీకున్‌+ఏ+పనిన్‌+నడపవలయున్‌= మీ కొరకు ఏ పని చేయాలో; దీనిన్‌+కొని= దీనిని గ్రహించి; దానికిన్‌= అందుకై; 
నన్నున్‌+పనుపరే!= నన్ను ఆజ్ఞాపించరా!; అనినన్‌= అని ప్రార్థించగా. 

తాత్పర్యం: “ఓ మహాత్ములారా! నా మనస్సు ధర్మార్థస్త్వభావాలలో 'ప్రవీణమయింది. సూక్ష్మవివేచనతో ఒప్పుతూ 
ఉన్నది. ఇటువంటి నా బుద్దిని (గ్రహించి, మీకై ఎట్లాంటి మహాకార్యం చేయమంటారో ఆజ్ఞాపించండి' అని ఆ 
మహాపురుషుడు ప్రార్థించాడు. 

వ. వారునుం దత్సృమయ సమాగతు లయిన విబుధులును నవ్వైన్యాభిధాను నభినందించి. 209 


ప్రతిపదార్థం: వారునున్‌= ఆ మునులూ; తద్‌+సమాగతులు+అయిన= అక్కడికి వచ్చిన; విబుధులును= దేవతలూ; 
ఆ+వైన్య+అభిధానున్‌+అభినందించి= ఆ వైన్యుడనే పేరు కలిగిన ఆ మహాపురుషుడిని మెచ్చుకొని. 


తాత్సర్యం: ఆ మహర్షులూ, అక్కడికి వచ్చిన విద్వాంసులు వైన్యు డనే పేరు కలిగిన ఆ మహాపురుషుడిని మెచ్చుకొని 
- (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, మాన లోభముల. గామ క్రోధములం బాసి | సర్వ జంతువులకు సముండ వగుచు 
నియత ధర్మము నీవు నిశ్శంక నడపుము; । ప్రియము నప్రియము నుపేక్షం గూర్చు; 
“దండనీత్యాశ్రయ ధర్మంబు నా పని; । దీని. జేయుదు సావధాన వృత్తి; 
రక్షింతు శ్రుతుల; వర్ణముల సంకరములు । సొరనీ; నదండ్యులు ధరణి దివిజు 


తే. లరయువా(డ నే భూప్రజినని ప్రతిజ్ఞ; యను మహోన్నత పద మెక్కు మనుడు, నాతం 
'డవనిసురులు సహాయత్వ మాచరించి । రేని న ట్లగు(గా' కనియెం గుమార! 210 


ప్రతిపదార్థం: కుమార!= మనుమడైన ఓ ధర్మరాజా! మాన లోభములన్‌+కామ క్రోధములన్‌+పాసి= మాన లోభాలను, కామ 
'కోధాలను వదలిపెట్టి; సర్వ జంతువులకున్‌= సమస్త (ప్రాణులకు; సము(డవు+అగుచున్‌= సమానుడ వవుతూ; నియత 
ధర్మమున్‌+-ఈవు= నియమితమైన ధర్మాన్ని నీవు; నిశ్ళంకన్‌+నడపుము= నిస్సందేహంగా కొనసాగించుము; ప్రియమున్‌+ 
అప్రియమున్‌+ఉ పేక్షన్‌+కూర్పు= ప్రియాప్రియాలను నిర్లిప్తంగా నిర్వహించుము; దండనీతి+ఆ(శ్రయ ధర్మంబు నా పని= దండనీతిని 
ఆశ్రయించిన ధర్మమే నేను చేయవలసిన పని; దీనిన్‌+చేయుదున్‌= దీనిని నేను చేస్తాను; స+అవధాన వృత్తిన్‌= ఏకాగ్రతతో కూడిన 
పద్దతితో; (శ్రుతులన్‌= వేదాలను; రక్షింతున్‌= రక్షిస్తాను; వర్షములన్‌+సంకరములు= వర్లసంకరం; చొరనీను= (ప్రవేశింప నీయను; 
ఏను= నేను; ధరణిదివిజులు= (బ్రాహ్మణులు; అదండ్యులు= శిక్షార్హులు కానివారైన; భూ (ప్రజన్‌= భూమిలోని (ప్రజానీకాన్ని; 
అరయువాండన్‌= (ప్రేమతో చూస్తాను అని; ప్రతిజ్ఞణఅను= ప్రతిజ్ఞ అనే; మహా+ఉన్నత పదము+ఎక్కుము+ అనుడున్‌= అత్యున్నత 
పదవిని అలంకరించవలసిందని చెప్పగా; ఆతండు= ఆ మహాపురుషుడు; అవని సురులు= భూదేవతలైన (బ్రాహ్మణులు; 
సహాయత్వము+ఆదరించిరి+ఏని= సహాయ సహకారా అందిస్తే; అట్టు+అగున్‌+కాక+ అనియెన్‌= మీరుకోరినట్లే జొతుందని 
చెప్పాడు. 


తాత్సర్యం: దురహంకారం, లోభం, కామ(క్రోధాలు అనే దుర్గుణాలను వదలి సమస్తప్రాణులపట్ల సముడవై, శాస్త్ర 
విహితంగా రాజధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించవలసింది. ఇష్టానిష్టాలను లెక్కచేయక నిర్లిప్తుడవై 
కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వర్తించాలి. దండనీతిని అనుసరించిన ధర్మసంరక్షణమే నా దైనందిన విధి. ఈ నియమ 
నిష్టలో సావధానుడనై వేదసంరక్షణతో వర్ణాశ్రమాల సాంకర్యం పరిహరిస్తాను. భూప్రజలందరినీ దయాంతః కరణుడవై 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాలిస్తాననే దృఢప్రతిజ్ఞాసింహపీఠిపై అధిష్టితుడవు కావాలి అని మునులు ఆదేశించారు. 'నాకు బ్రాహ్మణులు 


మాజా 


సహాయసహకారా లందిస్తే అదే రీతిగా ప్రవర్తించగల'నని ఆ వైన్యుడు విన్నవించాడు. 


ల్‌ 


అనిన విని వారలు ప్రీతచిత్తులై యాతనికి మహీసురులు సహాయత్వం బాచరించువారుగా ననుమతి సేసి; 
రయ్యవసరంబున వాత్సల్యంబున సకల దివ్య పరివృతులై వచ్చి విష్ణు విధాతలు నమ్మునీశ్వరులును నక్కునూరు 
నఖిల ధరణీ సామ్రాజ్యాభిషేకంబు నిర్వర్తించి; రవ్విభునకు శుక్రుండు పురోహితుండును వాలఖిల్యుల యందు 
సారస్వతగణం బమాత్యులును గర్లుండు సాంవత్సరికుండు నై నడచిరి. మున్ను మహి విషమ యగుటయు 
నమ్మనుజపతి సమమూర్తి గావించుటయు విందుము. కరచరణాద్యవయవములతో నవనియు 
సాగరంబులును మహాగిరులును నగ్గురు ప్రభావుని భజియించె. 211 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని వైన్యుడు చెప్పగా మహర్షులు విని; వారలు= ఆ మహర్షులు; ప్రీతచిత్తులు+ఐ= మనసులో 
సంతోషించిన వారై; అతనికిన్‌= ఆ వైన్యునకు; మహీసురులు= (బ్రాహ్మణులు; సహాయత్వంబు+ఆచరించు వారుగాన్‌= సహాయం 
చేసేవారుగా; అనుమతి+చేసిరి= అనుమతించారు; ఆ+అవసరంబునన్‌= ఆ సందర్భంలో; వాత్సల్యంబునన్‌= (ప్రేమతో; సకలదివ్య 
పరివృతులు+ఐ= సమస్త దేవతలతో కూడినవారై; వచ్చి; విష్ణు విధాతలున్‌= విష్ణువూ, (బ్రహ్మ; ఆ+ముని+ఈశ్వరులునున్‌= ఆ 
మునీం(ద్రులు; ఆ+కుమారున్‌= ఆ వైన్యుడిని; అఖిల ధరణీసామ్రాజ్య+అభిషేకంబున్‌+నిర్వర్తించిరి= సమస్త భూమికి 
రాజ్యాభిషిక్తుడి నిచే శారు; ఆ+విభునకున్‌= ఆ వైన్యుడనే రాజుకు; శుక్రుండు పురోహితుండును= శుక్రాచార్యుడు పురోహితుడుగాను; 
వాలఖిల్యుల+అందున్‌= వాలఖిల్య మహర్షులలో; సారస్వత గణంబు= సారస్వత గణమనే మునులు; అమాత్యులును= 
మం(తులుగానూ; గర్గుండు= గర్లుడు; సాంవత్సరికుండున్‌+ఐ= జ్యోతిష్కుడై; నడచిరి= ప్రవర్తించారు; మున్ను= పూర్వం; మహి= 
భూమి; విషమ+అగుటయున్‌= సమానంగా లేకపోవటం (ఎగుడు దిగుడుగా ఉండటం) వలన; ఆ+మనుజపతి= ఆ రాజు; 
సమమూర్తి+కావించుటయున్‌= మిట్ట పల్లాలు లేని సమతలమైన భూమిగా చేయటాన్ని; విందుము= విన్నాము; 
కరచరణ+ఆది+అవయవంబులతోన్‌= చేతులు, కాళ్ళు మొదలైన శరీర భాగాలతో; అవనియున్‌= భూమి; సాగరంబులును= 
సముద్రాలూ; మహాగిరులునున్‌= మహాపర్వతాలూ; ఆ+గురుప్రభావుని= గొప్ప మహిమను పొందిన వైన్యమహారాజును; 
భజియించెన్‌= సేవించాయి. 

తాత్సర్యం: అని వైన్యుడు చెప్పగా విన్న మహర్షులు సంతోషచిత్తు లయ్యారు. వారు ఆ వైన్యుడికి బ్రాహ్మణులను 
సహాయకులుగా అనుమతించారు. ఆ సందర్భంలో ప్రేమతో సమస్తదేవతలతో కూడినవారైన (బ్రహ్మవిష్ణువులూ 
మహర్షులూ సమస్తభూమికీ వైన్యుడిని రాజుగా అభిషేకించారు. ఆ వైన్యుడికి శుక్రాచార్యుడు పురోహితుడుగా 
సారస్వత్యగణం మంత్రులుగా, గర్గుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకు ముందు భూమి మిట్టపల్హాలతో 
ఉండగా, వైన్యుడే సమతలం చేశా డని విన్నాం. శరీరావయవాలతో కూడి భూమీ, సప్త సముద్రాలూ, కులపర్వతాలూ 
ఆ మహానుభావుడిని సేవించాయి. 


క. సురపతి విభవము, మేరువు । హిరణ్యమును, గిన్న రేశు( డీడిత సంప 
ద్గురుతయు నొసంగిరి రథ కరి | తురగ భటావళులు తలపుతో నొడంగూదెన్‌. 212 


ప్రతిపదార్థం: సురపతి= దేవతల రాజైన ఇంద్రుడు; విభవమున్‌= సమస్త వైభవాన్నీ; మేరువు= మేరుపర్వతం; హిరణ్యమును= 
బంగారాన్నీ; కిన్నర+-ఈశుండు= కిన్నరులకు రాజైన కుబేరుడు; ఈడిత= (ప్రశస్తమైన; సంపద్‌+గురుతయున్‌= అధికమైన 
సంపదనూ; ఒసంగిరి= ప్రసాదించారు; తలపు తోన్‌= భావించగానే; రథ, కరి, తురగ, భట+ఆవళులు= రథాలు, ఏనుగులు, గుర్రాలు, 
కాల్బలం యొక్క సమూహం; ఒడ(గూడెన్‌= సమకూడినది. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 255 


తాత్పర్యం: ఆ వైన్య మహారాజుకు ఇంద్రుడు సమస్త వైభవాన్నీ, మేరు పర్వతం బంగారాన్నీ, కుబేరుడు ప్రశస్తమూ, 
అధికమూ అయిన సంపదనూ (ప్రసాదించారు. భావించిందే ఆలస్యంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్చలముల 
సమూహమూ సమకూరాయి. 


వ. ఇట్లు మహనీయ ప్రభుత్వ పదస్టుండై యమ్మహాత్ముండు శాస్తోక్త మార్గంబున దండనీతి పరిపాలనంబు 
ధర్మతాత్పర్య సమీచీనంబుగా నాచరించె. 213 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహనీయ ప్రభుత్వ పదస్థుండు+ఐ= మహిమాన్వితమైన అధికార పదవిని పొందినవాడై; 
ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన _ వైన్యుడు; శా(స్త+ఉక్తమార్గంబునన్‌= శాస్త్రాలలో చెప్పబడ్డ రీతిలో; దండనీతి 
పరిపాలనంబున్‌= దండనీతితో పాలించటాన్ని; ధర్మతాత్సర్య సమీచీనంబుగాన్‌+ఆచరించెన్‌= ధర్మానుగుణంగా, సత్యరీతిగా 
కొనసాగించాడు. 


తాత్పర్యం: మహోన్నతమైన అధికార పదవిని అలంకరించిన ఆ వైన్యుడు, శా(స్రోక్రంగా దండనీతితో ధర్మాను 
రక్తుడై, సత్య(వ్రతుడై పరిపాలన సాగించాడు. 


క. ఉరగాదులవలని భయము. । బొరయక యొండొరులతోడ. బొసంగి రుజలు జి 
త్తరుజలు లేక యతని తటి । ధరణీప్రజ సస్యసంపదయుం గల్లి మనున్‌. 214 


ప్రతిపదార్థం: అతని తటిన్‌= ఆ వైన్య మహారాజు పరిపాలన సమయంలో; ధరణీ (ప్రజలు= భూ (ప్రజ; ఒండు+ఒరుల 
తోడన్‌+పొసంగి= పరస్పరం కలసి మెలసి; ఉరగ+ఆదులవలని భయమున్‌+పొరయక= పాములు మొదలైన వాటి భయంలేకుండా; 
రుజలున్‌= శరీర సంబంధమైన రోగాలు; చిత్తరుజలు లేక= మానసిక రోగాలు లేకుండా; సస్యసంపదయున్‌+కల్లి= పైరు పంటల 
సంపదతో ఒప్పి; మనున్‌= జీవిస్తుంది. 


తాత్సర్యం: ఆ వైన్యుడి పాలనలో (ప్రజలంతా కలసి మెలసి పాములు మొదలైన విషపు పురుగుల బాధలు లేకుండా 
పాడిపంటలతో సుఖంగా జీవించారు. 


తే. బ్రాహ్మణ క్షత సంత్రాణ పరత. జేసి । క్షత్రియాభిధానంబు, రంజనము నెల్ల 

ప్రజకు. జేయుట కతమున రాజనామ । మును బ్రవర్తిల్లై నా నృపాలునకు నధిప! 215 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా! ఆ నృపాలునకున్‌= ఆ వైన్య మహారాజుకు; బ్రాహ్మణ= బ్రాహ్మణులను; క్షతసం(త్రాణ= 
వినాశంనుండి రక్షించటంలో; పరతన్‌+చేసి= ఆసక్తి కలిగి ఉండటంచేత; క్షత్రియ+ఆభిధానంబున్‌= క్షత్రియుడు అనే పేరును; 


ఎల్ల ప్రజకున్‌= సమస్త ప్రజలకూ; రంజనము చేయుట కతమునన్‌= ఆనందాన్ని కలిగించటం కారణంగా; రాజనామమును= 
రాజు అనే పేరును; ప్రవర్తిల్లైన్‌= కలిగాయి. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! ఆ వైన్యమహారాజు బ్రాహ్మణులను వినాశనంనుండి రక్షించే ఆసక్తి కలిగి ఉండటంచేత 
క్షత్రియుడనే పేరునూ, సర్వ(ప్రజలనూ రంజింపచేయటంచేత రాజు అనే పేరునూ పొందాడు. 


వ. తత్సంతతి జాతు లెల్లను దత్మల్పులై రాజత్వంబు వహించి దండనీతి పాలించిరి; రాజని యొకండు కలిగిన 
తెటింగును రాజ్య స్థాపనంబును రాజు మిగిలి వర్తింపం దక్కిన జనంబులకు రాకుండుటయు విష్ణు విహితంబులు 
విష్ణుండు రాజుల నిజ తేజోంశంబులం బ్రవేశించి యుండునట్లగుటంజేసి దైవ నిభుండగుచు రా జెల్ల వారిచేతను 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొక్కుం గొనజాలుం. దద్రక్షణంబును నాచరించు; నొక్కని వశంబున లోకంబంతయు వర్తిల్లుటకు దేవ సంబంధ 
కలితం బయిన గుణంబు వెలిగా నొండు కారణంబు కలదే? యాకర్ణింపుము. 216 


ప్రతిపదార్థం: తద్‌+సంతతి జాతులు+ఎల్లను= ఆ వైన్యుడనే రాజుయొక్క సంతాన సమూహమంతా; తద్‌+కల్పులు+ఐ= అతడితో 
సమానులై; రాజత్వంబు వహించి= రాజ్యాధికారాన్ని పొంది; దండనీతి పాలించిరి= దండనీతితో రాజ్యాన్ని పాలించారు; రాజు+అని+ఒకండు= 
రాజు అనే పేరుతో ఒకడు; కలిగిన తెజంగును= సంభవించిన రీతిని; రాజ్యస్థాపనంబును= రాజ్య నిర్మాణాన్ని; తక్కిన జనంబులకున్‌= 
తదితర ప్రజలకు; రాజు మిగిలి= రాజును అతిక్రమించి; వర్తింపన్‌= (ప్రవర్తించటానికి; రాకుండుటయున్‌= వీలుకాకుండా; 
విష్ణువిహితంబులు= విష్ణువుచేత విధించబడ్డాయి; విష్ణుండు= విష్ణుమూర్తి; రాజుల= రాజులయందు; నిజ తేజః+అంశంబులన్‌ తన 
తేజోభాగాలను; ప్రవేశించి+ఉండునట్టు+అగుటన్‌+చేసి= ప్రవేశించి ఉంటాడు గాన; రాజు; దైవ నిభుండు+అగుచున్‌= దేవుడితో 
సమానమైనవాడై; ఎల్లవారిచేతను= సమస్త ప్రజలచేత; మైక్కున్‌+కొనన్‌+చాలున్‌= నమస్కృతు లందు కొనటానికి అర్హుడయ్యాడు; 
తద్‌+రక్షణంబునున్‌+ఆచరించు= ఆ ప్రజలను రక్షిస్తాడు; ఒక్కని వశంబున్‌= ఒక్కడి వంశంలో; లోకంబు+అంతయున్‌= లోకమంతా; 
వర్తిల్లుటకున్‌= కొనసాగటానికి; దేవ సంబంధ కలితంబు+అయిన గుణంబు= దైవ సంబంధంతో కూడిన గుణం; వెలిగాన్‌= వేరుగా; 
ఒండుకారణంబు+కలదే?= ఇతర కారణ ముందా? (లేదు కదా); ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ వైన్యుడి సంతానమంతా అతడితో సమానులై దండనీతిని అనుసరించి రాజ్యం చేశారు. రాజనేవాడు 
పుట్టిన విధానమూ, రాజ్యస్థాపనమూ, రాజును అతి[క్రమించకుండా ప్రజలు (ప్రవర్తించటం అనే అంశాలు 
విష్ణునిర్దాయకాలే. విష్ణువు రాజులందు తన తేజోభాగాలను ప్రవేశింపజేయటంవలన రాజు దైవసమానుడై (ప్రజల 
నమస్కారాలకు అర్హుడయ్యాడు. ప్రజాసంరక్షణం ఒకడి అధీనంలో ఉండటం అనేది దైవాంశ సంబంధమైన గుణం 
కాక మరొకటి అవుతుందా? వినుము. 


విశేషం: ఈ వచనం మూలాను సారంగా సాగింది. మూలంకంటే తిక్కన సరళంగా విపులంగా రచించటం విశేషం. ఈ వచనంలో 
రాజుకు సంబంధించి విష్ణు ప్రాధాన్యాన్ని చెప్పటానికి 'నా విష్ణుః పృథివీ పతిః అనే సూక్తి ఆధారం. విష్ణ్రంశలేనివాడు రాజు కాలేడని 
స్పష్టం. 
మ. హరిఫాలంబున. బుట్టి ధర్మమున కాలై యర్దమన్సుత్రకున్‌ 
కథ 

సిరి కాంచెన్‌ దగ వారు మువ్వురును సుస్టేమోన్నత్రిన్‌ సంశ్రయిం 

తురు భూపాలకు నాత( డన్యజనతా తుల్యోద్ధవుం డెట్లుని 

రర లోకార్హృ సమగ్ర పుణ్య వితతి ప్రాప్తుండు గా కారయన్‌. 217 


ప్రతిపదార్థం: సిరి= సంపద (లక్ష్మి); హరిఫాలంబునన్‌= విష్ణువు నొసట; పుట్టి= జన్మించి; ధర్మమునకున్‌+ఆలై= ధర్మదేవతకు 
భార్య అయి; అర్థమన్‌+పు(త్రకున్‌= అర్థమనే కుమారుడిని; కాంచెన్‌= పొందింది; తగన్‌= తగిన రీతిలో; వారు మువ్వురును= 
లక్ష్మి, ధర్మదేవత, అర్థమనే పుత్రుడూ వీళ్ళు ముగ్గురూ; సుస్టేమ+ఉన్నతిన్‌= మిక్కిలి దృఢంగా; భూపాలకున్‌= రాజును; 
సంశ్రయింతురు= ఆశ్రయిస్తారు; ఆరయన్‌= పరిశీలించగా; ఆతండు= ఆ రాజు; నిర్ణరలోక+అర్హ= స్వర్గ లోకార్షమైన; సమ(గ్ర= 
సంపూర్ణమైన; పుణ్యవితతి= పుణ్యసమూహాన్ని; ప్రాప్తుండు+కాక= పొందినవాడు కాకుండా; అన్యజనతా తుల్య+ఉద్భవుండు+ఎట్టు?= 
ఇతర ప్రజలతో సమానమైన జననం కలవా డెట్టా అవుతాడు? 


తాత్పర్యం: శ్రీమహావిష్ణువు ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి, ధర్మదేవుడికి భార్యలై, అర్థమనే పుత్రుడిని 
పొందింది. లక్ష్మి, ధర్మదేవత, అర్హమనే పుత్రుడు - ఈ ముగ్గురూ మిక్కిలి దృఢంగా రాజును ఆశ్రయిస్తారు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 257 


అందుకే రాజు ఎంతో పుణ్యాన్ని పొందినవాడై స్వర్గలోకాన్ని పొందటానికి తగినవా డౌతాడు. అంతేగాని 
ఇతరులవంటి వాడు కాడు. 


విశేషం: 'విష్ణోర్లలాటాత్కమలం సౌవర్లమభవత్తథా, శ్రీస్సంభూతాయతో దేవీ పత్నీ ధర్మస్య ధీమతః అంటూ సాగిన మూలంలోని 
నాలుగైదు శ్లోకాలకు యథామూల మీ పద్యం. 


వ. దివంబున నుండి దండనీతి నయించుటకు వచ్చి వాసుదేవ మహత్వ భావితుండైన మహానుభావుండు కావున 
వర్ణంబులు నాశ్రమంబులుం దదాచార ప్రవర్తనంబులైన; వేద పురాణేతిహాసంబులును రాజున కధీనంబులు 
తదీయ మాహాత్య్యంబున నతనియందు సౌందర్య శౌర్య చాతుర్యాది గుణంబులు కలుగ జనంబులు తలంతురు; 
తదాజ్ఞకు లోనై వర్తింతు రిది రాజులు దేవసములైన తెటింగు; మటియు నడుగవలయు వాని నడుగు' మనిన 
నయ్యాపగానందనునకుం బ్రణమిల్లి యప్పాండునందనుం డి ట్లనియె. 218 


ప్రతిపదార్థం: దివంబునన్‌+ఉండి= స్వర్గం నుండి; దండనీతిన్‌ నయించుటకున్‌ వచ్చి= దండనీతిని ప్రాప్రింపజేయటం కొరకు 
వచ్చి; వాసుదేవ మహత్త్య భావితుండు+ఐన= శ్రీమహావిష్ణువు మహిమను భావించేవాడైన; మహానుభావుండు+కావునన్‌= కాబట్టి; 
వర్లంబులున్‌= చతుర్వర్థాలూ; ఆశ్రమంబులున్‌= చతురాశ్రమాలూ; తద్‌+ఆచార ్రవర్తనంబులు+ఐన= వాటి ఆచారాన్ని 
నిర్వహింపజేసేవైన; వేద పురాణ+ఇతిహాసంబులును= వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ; రాజునకు+అధీనంబులు= రాజు వశమై 
ఉంటాయి; తదీయ మాహాత్మ్యంబునన్‌= వాటియొక్క మహిమచేత; అతని+అందున్‌= ఆ రాజులో; సౌందర్య, శౌర్య చాతుర్య+ఆది 
గుణంబులు+కలుగన్‌= సౌందర్యమూ, పరా(క్రమమూ, వైపుణ్యమూ మొదలైన ఉత్తమ గుణాలు ఉన్నాయని; జనంబులు= (ప్రజలు; 
తలంతురు= భావిస్తారు; తద్‌+ఆజ్ఞకు లోను+ఐ= అందువలననే ఆ రాజాజ్ఞకు లోనై; వర్తింతురు= (ప్రవర్తిస్తారు; ఇది రాజులు 
దేవ సములైన తెజంగు= ఇది రాజులు దేవతలతో సమానులైన తీరు; మజియున్‌= ఇంకా; అడుగవలయువానిన్‌= అడగవలసిన 
వాటిని; అడుగుము+అనినన్‌= అడుగు మని పల్కగా; ఆ+ఆపగా నందనునకున్‌= ఆ గంగాసుతుడైన భీష్మునకు; ప్రణమిల్లి= 
నమస్కరించి; ఆ+పాండునందనుండు= ఆ ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: దండనీతిని (ప్రాప్రింపజేయటానికి స్వర్గం నుండి దిగి వచ్చి శ్రీమహావిష్ణువు మహిమను భావించే 
మహానుభావుడు కావటంవలన, చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వీటిని ఆచరించటానికి ఆధారాలైన వేదాలు, 
పురాణాలు, ఇతిహాసాలు రాజునకు వశమై ఉంటాయి. వాటి మహిమచేతనే రాజులలో అందమూ, పరాక్రమమూ, 
నైపుణ్యమూ మొదలైన గుణాలు ఉంటా యని ప్రజలు భావించి రాజాజ్ఞకు లోనై ప్రవర్తిస్తారు. ఇది రాజులు దేవతలతో 
సమాన మని చెప్పిన తీరు. ఇంకా అడగవలసిన విషయాలు ఉంటే అడుగు'మని భీష్ముడు పల్కినప్పుడు ధర్మరాజు 
ఆయనకు నమస్కరించి ఇట్లా అన్నాడు. 


తే. “అనఘ! నాలుగు వర్ణము లాశ్రమములు । నెన్ని కల? వెవ్విధంబుల నన్నిటికిని 
వర్తనమ్ములు? వేర్వేజి వాని దెలుపు । విశ్వ రాజధర్మములను విస్తరింపు. 219 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన తాతా!; నాలుగు వర్లములు= బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూ(ద్రులనే నాలుగు వర్గాలూ; 
ఆ(శ్రమములున్‌= (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆశ్రమాలూ; అన్నిటికినీ= వాటన్నిటికీ; వర్తనంబులు= 
ఆచరించే పద్దతులు; ఏ+విధంబులన్‌= ఏ రీతులలో; ఎన్ని కలవు= ఎన్ని ఉన్నాయో; వానిన్‌= వాటిని; వేర్వేజన్‌= వేర్వేరుగా; 
తెలుపు= వివరించుము; విశ్వ రాజ ధర్మములను= ఈ ప్రపంచంలోని రాజధర్మాలను; విస్తరింపు= వివరంగా చెప్పుము. 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ తాతా! నాలుగు వర్గాలూ, నాలుగు ఆశ్రమాలూ వాటన్నిటినీ ఆచరించే పద్దతులూ ఏ విధంగా 
ఎన్ని ఉన్నాయో విడి విడిగా వివరించుము. ప్రపంచంలోని రాజధర్మాలను విపులీకరించుము”. 


భీష్ముడు ధర్మజునకు నర్గాశ్రమధర్మంబు లెటింగించుట (సం. 12-60-1) 
వ. అని యడిగిన నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. 220 


పతిపదారం: అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ దేవవతుండు= ఆ భీషుడు; ఆ+నరదేవ+ఉతమునకున్‌= ఆ రాజ(ేషుడెన 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని అడుగగా ఆ భీష్ముడు నరశ్రేష్టుడైన ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


క “కోపంబు లేమి, సత్యా। లాపము నిజ దార పర విలాసము శుచితా 
గోపన మద్రోహం బవ । నీపాలక! సర్వవర్ణ నియత గుణంబుల్‌ 221 


ప్రతిపదార్థం: అవనీపాలక!= ఓ ధర్మరాజా!; కోపంబులేమి= కోపం లేకపోవటం; సత్య+ఆలాపమున్‌= సత్యం చెప్పటం; నిజదార= 
తన భార్యయందు; పరవిలాసము= అత్యంతాసక్తి; శుచితాగోపనము= పరిశుద్దతతో కూడిన రహస్యరక్షణం; అద్రోహంబున్‌= 
ద్రోహచింతన లేకుండటం; సర్వవర్ల నియత గుణంబుల్‌= సమస్త వర్ణాలకు నియమితమైన ఉత్తమగుణాలు. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఎట్లాంటి పరిస్థితిలోనైనా కోపం లేకుండా శాంతంగా ఉండటం, సత్యాన్నే చెప్పటం, 
స్వభార్యయందు ఆసక్తితో ఉండటం, పరిశుద్దతతో కూడిన రహస్య రక్షణం, (ద్రోహచింతన లేకుండటం అనే ఉత్తమ 
గుణాలను నాలుగు వర్ణాలవారు పాటించాలి. 


ఆ. బ్రాహ్మణునకు దమము పరమ ధర్మం బవ । శ్యంబు. గృత్య మధ్యయనము; దాన 

సర్వ కర్మములును, శాసితంబులు; వాని । నడపవలయు నిష్ట యెడప కతండు. 222 
ప్రతిపదార్థం: బ్రాహ్మణునకున్‌= బ్రాహ్మణుడికి; దమము= ఇంద్రియనిగ్రహం; పరమ ధర్మంబు= శ్రేష్టమైన ధర్మం; 
అధ్యయనము= వేదాధ్యయనం; అవశ్యంబున్‌+కృత్యము= తప్పనిసరిగా చేయవలసిన పని; దానన్‌= దానివలన; సర్వ కర్మములును= 
సమస్త విహిత కర్మలూ; శాసితంబులు= శాసించబడ్డాయి; అతండు= ఆ (బ్రాహ్మణుడు; నిష్ట్థ+ఎడపక= నిష్టను వదలకుండా; 
నడపవలయున్‌= నిర్వహించాలి. 
తాత్సర్యం: (బ్రాహ్మణుడికి ఇంద్రియనిగ్రహం శ్రేష్టధర్మం. వేదాధ్యయనం నిత్యకృత్యం. దానివలన సమస్త విహిత 
కర్మలూ (అంటే యజ్ఞయాగాది కర్మలూ) నియమించబడ్డాయి. అతడు వాటిని నిష్టతో నిర్వర్తించాలి. 


ఉ. కాని పథంబునం జనక, కారుణికత్వము గల్లి, శాంతిమై 
దా నడవంగ విప్రున కుదాత్తధనం బొడ(గూడె నేని సం 
తానము( గూర్ప నర్లులకు ధర్మ నిరూఢత( బంచి పెట్ట దు 
లా బ 
ర్మాన విదూరు(డై పరగ? బ్రాప్తుుడు కౌరవవంశదీపకా! 223 


ప్రతిపదార్థం: కౌరవ వంశదీపకా!= కురువంశ శ్రేష్ణుడవైన ఓ ధర్మరాజా!; కాని పథంబునన్‌+చనక= చెడు మార్గంలో నడవకుండా; 
కారుణికత్వము+కల్లి= దయ కలిగి; శాంతిమైన్‌= శాంతంతో; నడవంగన్‌= |ప్రవర్తించగా; విఫ్రనకున్‌= బ్రాహ్మణుడికి; ఉదాత్త 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 259 


ధనంబు+ఒడంగూడెన్‌+ఏని= అధిక ధనం లభిస్తే; తాన్‌= తాను (ఆ బ్రాహ్మణుడు); సంతానమున్‌+కూర్చన్‌= సంతానమునకు 
ఇవ్వటానికి; అర్హులకున్‌= పాత్రులైనవారికి; ధర్మనిరూఢతన్‌= ధర్మానుబద్దంగా; పంచిపెట్టన్‌= పంచిపెట్టటం వలన; దుర్మాన 
విదూరుండు+ఐ= అవమానాలకు దూరమైనవాడై; పరంగన్‌+ప్రాప్తుడు= మెలగటానికి అర్హుడు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దుర్మార్గవర్తనుడు కాక, దయాంతఃకరణుడుగా, శాంతస్వభావుడుగా మెలిగే 
బ్రాహ్మణుడికి అతిశయిత మైన ధనం లభిస్తే అతడు దానిని సంతానమునకు ఇవ్వటానికి, అర్హులైన వారికి 
పంచిపెట్టటంకొరకు వినియోగిస్తే అవమాన దూరుడై మెలగటానికి అర్హుడౌతాడు. 


విశేషం: వావిళ్లవారి ప్రతిలో “ సంతానము. గూర్చ కర్ప్షులకు” అని పాఠాంతరం ఉన్నది. అది బాగుగా ఉన్నది. విప్రుడికి అధిక 
ధనం లభిస్తే దానిని తన సంతానానికి ప్రవర్తింపజేయక అర్హులైనవారికి ధర్మనిరతితో పంచిపెట్టాలనడం బాగుగా నున్నది. 


చ.  యజనము దాన కర్మమును నధ్యయనంబును దస్యుహంసయుం 
బ్రజ కనురాగ మొంద. బరిపాలన చేతయు సంగరంబున 
న్విజిత విభీతిమై నురవణించుటయున్‌ నృపధర్మముల్‌; కురు 
వ్రజ తిలకాయమాన! సమరంబు సుధర్మువు వీనిలోపలన్‌. 224 


ప్రతిపదార్థం: కురువ్రజ తిలకాయమాన!= కురువంశశ్రేష్టుడైన ఓ ధర్మరాజా!; యజనము= యజ్ఞాచరణమూ; దాన కర్మమునున్‌= 
దానం చెయ్యటమూ; అధ్యయనంబును= వేదాధ్యయనమూ; దస్యుహింసయున్‌= దొంగలను శిక్షించటమూ; ప్రజకున్‌+అనురాగము+ 
ఒందన్‌= ప్రజలకు (ప్రేమ కలిగేటట్లు; పరిపాలన చేతయున్‌= పరిపాలించటమూ; సంగరంబునన్‌= యుద్దంలో; విజిత విభీతిమైన్‌= 
ఓటమి భయం లేకుండా; ఉరవణించుటయున్‌= పరా(క్రమించట మూ; నృపధర్మముల్‌= రాజధర్మాలు; వీనిలోపలన్‌= పైన పేర్కొన్న 
వాటన్నిటిలోను; సమరంబు= యుద్దం చెయ్యటం; సుధర్మువు= అత్యుత్తమ ధర్మం. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! యజ్ఞాచరణమూ, దానకర్మమూ, వేదాధ్యయనమూ, దొంగలను శిక్షించటమూ, 
ప్రజానురాగంతో పరిపాలన చేయటమూ, యుద్దంలో ఓడిపోతా ననే భయం లేకుండా పరా(క్రమించటమూ 
రాజధర్మాలు. వీటన్నిటిలో యుద్ధ మనేది అత్యుత్తమ ధర్మం. 


విశేషం: మూలంలో రాజు యజ్ఞం చెయ్యవచ్చు. యజ్ఞం చేయించకూడదు. దానం చెయ్యవచ్చు. యాచించకూడదు. అధ్యయనం 
చెయ్యవచ్చు. అధ్యాపనం చెయ్యకూడదు” అనే రీతిలో ఉండగా, నిషిద్దధర్మాలను పరిహరించి తిక్కన రాజునకు అర్హధర్మాలను 
మాత్రమే పేర్కొనటంలో ఒక (ప్రత్యేకతను ప్రదర్శించా డనవచ్చును. 


తే. అధ్యయన దాన యజ్ఞంబు లధిప! వైశ్యు। నకును గృత్యముల్‌; శుద్దారనమున ధనము 
సంచితవ్యంబు పసుల రక్షించువా€ డ । తండు; వానికి నిది మహా ధర్మ మనఘ! 225 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; వైశ్యునకును= చతుర్వర్థాలలో మూడవ వాడైన వైశ్యుడికి; అధ్యయన= వేదాధ్యయనం; 
దాన యజ్ఞంబులు= దానం చేయటమూ, యజ్ఞం చేయటమూ అనేవి; కృత్యముల్‌= ఆచరించవలసిన కార్యాలు; అనఘ!= ఓ 
పుణ్యాత్ముడా!; శుద్ద+ఆర్జనమునన్‌= పరిశుద్ధమైన అంటే న్యాయ మార్గంలో సంపాదించిన; ధనము సంచితవ్యంబు= ధనం 
కూడబెట్టుకొనదగింది; అతండు= ఆ వైశ్యుడు; పసుల రక్షించువాండు= పశువులను రక్షించేవాడుగా ఉండాలి; వానికిన్‌+ఇది 
మహాధర్మము= ఆ వైశ్యుడి కిది ఉత్తమ ధర్మం. 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'పాప రహితుడవైన ఓ ధర్మరాజా! వైశ్యుడికి వేదాధ్యయనమూ, దాన యజ్ఞాచరణాలూ తప్పనిసరిగా 
ఆచరించవలసిన కార్యాలు. అతడు న్యాయమార్గంలోనే ధనార్జన చేసి కూడబెట్టాలి. పశుపాలనం వైశ్యుడి ప్రముఖ 
ధర్మం. 

నిశేషం: మూలంలో ఐదు శ్లోకాల్లో వైశ్యుని ధర్మాలు విస్తారంగా చెప్పబడగా తిక్కన ఈ తేటగీతిలో సంక్షిప్తంగా చెప్పాడు. 


క. ఈ మూండు వర్ణములకును । దా మంచిగ బనులు సేత ధర్మువు కురు ధా 
త్రీ మహిళేశ్వర! శూద్రున । కామెయి జీవనము వాని కజుండు విధించెన్‌. 226 


ప్రతిపదార్థం: కురు ధాత్రీ మహిళా+ఈశ్వర!= కురుభూమి అనే స్త్రీకి భర్త అయిన ఓ ధర్మరాజా!; ఈ మూండు వర్లములకును= 
పైన పేర్కొన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే మూడు వర్గాలకూ; తాన్‌= తాను (శూద్రుడు); మంచిగన్‌+పనులు+చేంత= సముచితంగా 
పనులు చెయ్యటం; శూద్రునకున్‌ ధర్మువు= శూద్రుడికి ధర్మం; ఆ మెయిన్‌= ఆ విధంగా; వానికిన్‌= ఆ శూ(ద్రుడికి; అజుండు= 
(బ్రహ్మ; జీవనము= జీవిత విధానం; విధించెన్‌= నిర్ణయించాడు. 


తాత్సర్యం: 'ఓధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండటం శూధద్రుడికి 
ధర్మం. అతడికి ఆ జీవనవిధిని (బ్రహ్మ నిర్ణయించాడు. 


క. ధనధాన్యంబులు కూర్చుట । జనపతి యనుమతము లేక చన;దతనికి దా 
ననిరూఢి శ్రద్ద గలిగిన(। జనునది సుపవిత్ర యగుట జగతీనాథా! 227 


ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధర్మరాజా! అతనికిన్‌= ఆ శూద్రుడికి; జనపతి+అనుమతము లేక= రాజానుమతి లేకుండా; 
ధనధాన్యంబులు+కూర్చుట= ధనసంపాదనమూ, ధాన్యసేకరణమూ చెయ్యటం; చనదు= కూడదు; దాన నిరూఢిన్‌= దానం చేసి 
ప్రసిద్ది పొందటంలో; (శ్రద్ద+కలిగినన్‌= ఆసక్తి ఉంటే; అది సుపవిత్ర+అగుట= అది మిక్కిలి పవిత్రమయినది కావటం వలన; 
చనున్‌= అర్హమైనదే (అంటే రాజానుమతి అవసరం లేదు). 


తాత్పర్యం: శూద్రుడికి రాజానుమతి లేకుండా ధనధాన్యసేకరణం ఉచితం కాదు. ఉత్తమమార్గం కావటంవలన 
అతడు రాజానుమతి లేకుండానే దానధర్మాలకొరకు ధనం సంపాదించవచ్చును. 


తే. అధిప! త్రైవర్ణికులకును యజ్ఞవిధుల । శ్రద్ధ కలిమికి మిగులు ధర్మంబు లేదు; 
యజ్ఞమునకంటె నధికమైనదియు( గలదె? । యజ్ఞకర్తయ చూవె సర్వాధికుండు. 228 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; (తైవర్లికులకును= బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనే మూడు వర్ణాలకు; యజ్ఞవిధులన్‌= యజ్ఞ 
కార్యాచరణంలో; (శ్రద్ద కలిమికిన్‌= ఆసక్తి కలిగి ఉండటం అనే దానికంటె; మిగులు ధర్మంబు లేదు= మించిన ధర్మం లేదు; 
యజ్ఞమునకంటెన్‌= యజ్ఞ కార్యంకంటే; అధికమైనదియున్‌+కలదె?= విశిష్టమైనది ఉన్నదా?; సర్వ+అధికుండు= అందరికంటె 
గొప్పవాడు; యజ్ఞ కర్తయ చూవె!= యజ్ఞ కర్తయే కదా! 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు యజ్ఞకార్యాచరణంలో శ్రద్ద కలిగి ఉండటం ఉత్తమమైన 
ధర్మం. యజ్ఞకార్యంకంటె గొప్పది ఏమీ లేదు. అందరికంటె యజ్ఞకర్త గొప్పవాడు. 


వ. ఆశ్రమ ధర్మంబు లాకర్ణింపుము. 229 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 261 


ప్రతిపదార్థం: ఆశ్రమ ధర్మంబులు+ఆకర్షింపుము= నాలుగు ఆశ్రమాలు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్బ్యాసాలు అనే 
వాటి ధర్మాలను గూర్చి చెప్పుతాను వినుము, 

తాత్సర్యం: ఆశ్రమ ధర్మాలు నాలుగు - బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాసాలు అనే వాటి ధర్మాలను 
గూర్చి చెప్పుతాను వినుము. 


Ww ల ఆ 
మ. గురుశుశ్రూషయు, నాగమాధ్యయనమున్‌, గోష్టీ నిరాసంబు(ద 
త్పరతం బొందొరయంగ దా జొరమియున్‌, భెక్షాశనత్వంబు, ష 
డ్వర కర్మంబులయందు రాగభరగాఢద్వేషముల్‌ లేక, యె 
వ్వరితోడం బగగాక యున్మియును భవ్య బ్రహ్మచర్యోక్తముల్‌. 230 


ప్రతిపదార్థం: గురు శుశూషయున్‌= గురువులకు సేవ చేయటమూ; ఆగమ+అధ్యయనమున్‌= వేదాధ్యయనమూ; గోష్టీనిరాసంబున్‌= 
సమావేశాలపట్ల నిరాసక్తతా; తత్సరతన్‌= ఆసక్తితో; పొందు+ఒరయంగన్‌= స్నేహం పొందడంలో; తాన్‌+చొరమియున్‌= తాను 
ఆసక్తుడు కాకుండా ఉండటమూ; భైక్ష+ అశనత్వంబున్‌= భిక్షాన్నం భుజిస్తూ; రాగభర గాఢ ద్వేషముల్‌ లేక= (ప్రేమాధిక్యం కానీ, 
ప్రగాఢమైన విద్వేషంగానీ లేకుండా; ఎవ్వరితోడన్‌+పగగాక= ఎవ్వరితోనూ శత్రుత్వం లేకుండటం అనే; షట్‌+వరకర్మంబుల+ 
అందున్‌= (శ్రేష్టమైన ఆరు కర్మల యందు; ఉన్కియున్‌= ఉండడమూ (జీవించటమూ); భవ్య బ్రహ్మచర్యా+ఉక్తముల్‌= శ్రేష్టమైన 
(బ్రహ్మచర్యాశ్రమ విషయంలో చెప్పబడిన ధర్మాలు. 


తాత్పర్యం: గురుసేవ, వేదాధ్యయనం, సమావేశాల పట్ట అనాసక్తత, అలంకారాల పట్ట ఆసక్తి లేకుండా ఉండటం, 


భిక్షాన్నంతో బ్రతకటం, మిక్కిలి (ప్రేమ, గాఢద్వేషమూ లేకుండా ఎవరితోనూ శత్రుత్వం వహించకుండా ఉండటమూ 
ఆరు శ్రేష్టమైన కర్మలను ఆచరిస్తూ జీవించటమే (బ్రహ్మచర్యాశ్రమంలో ముఖ్యధర్మం. 


మ. నిజదారైకపరత్వముం గరుణయున్‌ నిక్కంబునుం దాల్మియున్‌ 
సుజనా సంగము దేవ పిత్రతిధి సంశుద్దార్టనల్‌ హవ్య భు 
గ్ధజనంబున్‌ సకలాశ్రమస్థులను శక్యప్రకియం బ్రోపు( బం 
కజగర్భుండు గృహస్థ ధర్మములుగాం గల్పించె నుర్వీశ్వరా! 231 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ్వరా!= భూమికి అధిపతివైన ఓ ధర్మరాజా!; నిజదార+ఏక పరత్వమున్‌= తన భార్య యందు మాత్రమే 
ఆసక్తిని కలిగి ఉండటమూ; కరుణయున్‌= దయ; నిక్కంబునున్‌= సత్యమూ; తాల్మియున్‌= ఓర్పు; సుజనా సంగమున్‌= సజ్జన 
సాంగత్యం; దేవ పిత్స+ అతిధి సంశుద్ద+ అర్చనల్‌= దేవతల, పితృదేవతల అతిథుల పరిశుద్ధమైన పూజలు; హవ్యభుక్‌+భజనంబున్‌= 
అగ్నిదేవుడి పూజ; సకల+ఆ(శ్రమస్థులను= సమస్త ఆశ్రమ ధర్మాలను నిర్వహించే వారిని; శక్య 'ప్రక్రియన్‌+(ప్రోపు= యథాశక్తి 
రక్షించటమూ; గృహస్థ ధర్మములుగాన్‌= గృహస్థాశ్రమ ధర్మాలుగా; పంకజగర్చ్భుండు= కమల భవుడైన బ్రహ్మ; కల్పించెన్‌= 


నిర్ణయించాడు. 
తాత్పర్యం: 'ఓధర్మరాజా! స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ట్థ, ఓర్పు, సజ్జ్ఞనసాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల 
సమర్భనం, అన్నిపూజ, సమస్త ఆ(శ్రమధర్మ నిర్వాహకులను శక్ష్యనుసారం పోషించటమూ అనేవాటిని గృహస్థాశ్రమ 


ధర్మాలుగా (బ్రహ్మ నిర్ణయించాడు. 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. తానున్‌ భార్యయు నేంగు. బేరడవికిం దా నొక్కం డైనం జనున్‌ 

మానాహంకృతులూడ్డు నింద్రియములన్‌ మర్దించు నచ్చో జడల్‌ 

పూనుం దాపస శాస్త్రముల్‌ చదువుం జల్పున్‌ గోష్టి తత్‌జ్ఞాళతో 

వానప్రస్థ విధా ప్రవిష్టుండు ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్‌. 232 
ప్రతిపదార్థం: వాన (ప్రస్థ విధా ప్రవిష్టడు= వానప్రస్థ మనే ఆశ్రమ విధానాన్ని స్వీకరించినవాడు; ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్‌= 
సంతానం పట్ట మమకారం వదలినవాడై; పేరు+అడవికిన్‌= ఘోరారణ్యానికి; తానున్‌ భార్యయున్‌+ఏ(గున్‌= భార్యా సహితుడై 
వెళతాడు; తాను+ఒక్క(డు+ఐనన్‌+చనున్‌= తా నొక్కడుగా నైనా వెళ్ళుతాడు; మాన+అహంకృతులు+ఊడ్చున్‌= అభిమానం, 
అహంకారం వదులుతాడు; ఇంద్రియములన్‌ మర్దించున్‌= ఇంద్రియాలను ని గ్రహిస్తాడు; అచ్చోన్‌= ఆ అరణ్యంలో; జడల్‌ పూనున్‌= 
జడలు ధరిస్తాడు; తాపస శా(స్తముల్‌ చదువున్‌= తపస్సంబంధమైన శాస్త్రాలు తెలిసికొంటాడు; తద్‌+జ్ఞాళితోన్‌= ఆయా విషయాలలో 
జ్ఞానవంతులైన వారితో; గోష్టి సల్పున్‌= సమావేశమై చర్చిస్తాడు. 


తాత్సర్యం: వానప్రస్తాశమం స్వీకరించినవాడు సంతానంపట్ల మమకారాన్ని వదలి, తానొక్కడు గానీ, భార్యా 
సమేతంగా గానీ ఘోరారణ్యానికి వెళ్ళుతాడు, అభిమానాహంకారాలను వదలిపెట్టుతాడు. ఇంద్రియ ని(గ్రహాన్ని 
కలిగి జడలు ధరిస్తాడు. తపస్పంబంధమైన శా(స్త్రాధయనం చేస్తాడు. ఆయా విషయాలలో ప్రవీణులైన జ్ఞానుల 
గోష్టిలో పాల్గొని విషయ చర్చ చేస్తాడు. 
శా. ఎచ్లో నైనను నిల్లు, నాశటికి నేమేనిం గొనున్‌, రాత్రియై 

నచ్చో నెమ్మి శయించు, నగ్ని పరిచర్యం బాసి వర్తించుం దా 

నిచ్చం గోర డొకండు, నింద్రియ జయం బేపారు భోగంబులన్‌ 

మెచ్చున్‌ మొక్కును నొల్లకుండు యతిపేర్షిన్‌ నిర్మముండై నృపా! 233 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధర్మరాజా! యతి= సన్యాసాశ్రమం స్వీకరించినవాని; పేర్మిన్‌= విధంగా; నిర్మముండు+ఐ= మమకార 
రహితుడై; ఏ+చోటన్‌+ఐనను నిల్బున్‌= ఎక్కడైనా ఉంటాడు; ఆ(కటికిన్‌+ఏమి+ఏనిన్‌+కొనున్‌= ఆక లైతే ఏదో ఒకటి తింటాడు; 
రా(త్రి+ఐనన్‌= రాత్రి కాగా; అచ్చోన్‌= అక్కడే; నెమ్మిన్‌శయించు= హాయిగా నిద్రిస్తాడు; అగ్ని పరిచర్యన్‌+పాసి= అగ్ని కార్యాన్ని 
వదలి; వర్తించున్‌= నడుచుకొంటాడు; తాన్‌= తాను; ఇచ్చన్‌= కావాలని (కోరికతో); ఒకండు= దేన్నీ; కోరండు= ఆశించడు 
(అర్థించడు); ఇంద్రియ జయంబు+ఏపారు భోగంబులన్‌ మెచ్చున్‌= ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే భోగాలను మెచ్చుకొంటాడు; 
'మైక్కునున్‌+ఒల్లకుండున్‌= నమస్కారాన్ని అంగీకరించడు. 


తాత్పర్యం: 'ఓధర్మరాజా! సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించినవాడు మమకారరహితుడై ఎక్కడో ఒకచోట ఉంటూ, ఆక 
లైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే హాయిగా పడుకొంటాడు. 
అగ్నికార్యాలను త్యజించి నడుచుకొంటాడు. తనంతట తానే దేనినీ కోరడు. ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే 
పద్దతులను మెచ్చుకొంటాడు. నమస్కారాన్ని స్వీకరించడు. 


విశేషం: తిక్కన నాలుగు ఆశ్రమ ధర్మాలను రెండు మత్తేభాలు, రెండు శార్జూలాలు అనే నాలుగు వృత్తాల్లో వర్ణించాడు. విషయ 
గౌరవాన్నిబట్టి వృత్త స్వీకరణం గావించటం తిక్కన కవితావైశిష్ట్యానికి తార్కాణం. సాధారణంగా జాత్యుపజాతులను స్వీకరించే 
తిక్కన ఈ సందర్భంలో వృత్తాలను స్వీకరించటంలో ఛందస్సు జౌచిత్యాన్ని పాటించా డని చెప్పవచ్చును. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 263 


క ఈ నాలుగాశ్రమములకు.। బూని చొరందగినవా(డు భూదేవుండు రా 

జైనను వీనను వైశ్యుం । డేనియు వర్తించు శుద్ధ హృదయత కర్మన్‌. 234 
ప్రతిపదార్థం: భూదేవుండు= 'బ్రాహ్మణుడైనా; రాజు+ఐనను= రాజైనా; వైశ్యుండు+ఏనియున్‌= వైశ్యుడైనా; ఈ 
నాలుగు+ఆశ్రమములకున్‌= ఈ నాలుగు ఆశ్రమాలకు; పూని= ప్రయత్నించి; చొరన్‌+తగినవా(డు= స్వీకరించదగినవాడు; వీనను= 
వీటి యందు; శుద్ద హృదయత కల్మిన్‌= పరిశుద్ద హృదయ సంపదతో; వర్తించున్‌= నడచుకొంటాడు. 
తాత్సర్యం: (బ్రాహ్మణుడైనా, రాజైనా, వైశ్యుడైనా ఈ నాలుగు ఆశ్రమాలను స్వీకరించవచ్చును. స్వీకరించి 
తదుచితంగా హృదయనైర్మల్యంతో నడచుకొంటాడు. 
తే. సుమతి ద్రైవర్ణికులకు శుశ్రూష సేసి; యాప్తసంతానుండయ్యు నిలాధినాథు 

ననుమతంబున శూద్రున కాశ్రమాంత । రంబు తగు€ గాదు యతి గాంగ రాజముఖ్య! 235 
ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజ ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; సుమతిన్‌= మంచిబుద్ధితో; తైవర్లికులకున్‌= మూడు వర్ణాలైన బ్రాహ్మణ 
క్షత్రియ వైశ్యులకు; శుశ్రూష+చేసి= సేవ చేసి; ఆప్త సంతానుండు+అయ్యున్‌= సంతానవంతుడైనా; శూద్రునకున్‌= శూద్రుడికి; 
ఇలా+అధినాథు+అనుమతంబున్‌= రాజానుమతితో; ఆశ్రమ+అంతరంబు+తగున్‌= ఇతరాశ్రమాలైన బ్రహ్మచర్య, గార్హస్థ్య, 
వాన(ప్రస్థాలను స్వీకరించవచ్చును; యతి+కాంగన్‌ కాదు= సన్బ్యాసాశ్రమ స్వీకారం తగదు. 
తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! బుద్దిమంతుడై బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవచేస్తూ, సంతానవంతుడై రాజానుమతితో 

ఆగ ఆగ ర్న క్ర ఆర్య 

శూద్రుడు (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వాన(ప్రస్థాశ్రమాలను స్వకరించవచ్చును. కానీ సన్న్యాసాశ్రమాన్ని మాత్రం 
స్వీకరించకూడదు. 
క. నిజధర్మవర్తి యగు స । ద్ద్విజు( డగు6 బాత్రంబు దాన విధి మఖముల క 

ట్ల జనేశ్వర నృపముఖులకు । నిజవిత్తము లీయ మాననీయత కలుగున్‌. 236 
ప్రతిపదార్థం: జన+ఈశ్వర!= ఓ ధర్మరాజా!; నిజధర్మవర్తి+అగు= తన ధర్మాన్ని నిర్వర్తించే; సత్‌+ద్విజుండు= ఉత్తమ బ్రాహ్మణుడు; 
దాన విధి మఖములకున్‌= యజ్ఞ యాగాదులలో దానం స్వీకరించటానికి; పాత్రంబు= అర్హుడు; అగున్‌= అవుతాడు; అట్ల= 
అదేవిధంగా; నిజవిత్తములు+-ఈయన్‌= తమ ధనాన్ని సద్రాహ్మణులకు దానం చెయ్యటంవలన; నృపముఖులకున్‌= రాజ(శ్రేష్టులకు; 
మాననీయత+కలుగున్‌= ఖ్యాతి కలుగుతుంది. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే ఉత్తమ (బ్రాహ్మణుడు యజ్ఞ యాగాదులలో దానం 
స్వీకరించటానికి అర్హుడౌతాడు. అట్లాంటి బ్రాహ్మణులకు తమ ధనాన్ని దానం చెయ్యటంవలన రాజక్రేష్టులకు 
గారవం కలుగుతుంది. 


తే. వర్ణములు నాశ్రమంబులు వసుమతీశు( । డుక్తపథమున నడపించి యుభయలోక 
సిద్ది గను దప్ప ద్రొక్కని శిష్టజనులు । గల నరేంద్రున కింద్రుండు. దలంప సరియె? 237 


ప్రతిపదార్థం: వర్షములున్‌= చాతుర్వర్థ్యాలు; ఆ(శ్రమంబులున్‌= నాలుగు ఆశ్రమాలు; వసుమతీ+-ఈశుండు= రాజు; ఉక్త 
పథమునన్‌= ఈ చెప్పబడిన మార్గాలలో; నడిపించి= ప్రజలను నడిపించి; ఉభయ లోక సిద్ది+కనున్‌= ఇహ పరలోకాలలో 
ప్రయోజనాన్ని పొందుతాడు; తల(పన్‌= ఆలోచించగా; తప్పన్‌+(త్రొక్కని= ఈ మార్గాలను వ్యతిరేకించని; శిష్టజనులు+కల= ఉత్తమ 
పౌరులు కలిగిన; నర+ఇం|ద్రునకున్‌= రాజుకు; ఇంద్రుండు= ఇం॥ద్రుడైనా; సరియె?= సమానుడా? (కాడు). 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నాలుగు వర్ణాల వారిని నాలుగు ఆశ్రమాల వారిని పైన పేర్కొన్న మార్గంలో నడిపించే రాజు ఇహ 
పర సుఖాలను పొందుతాడు. ఈ మార్గాలకు వ్యతిరేకంగా నడచుకోని ఉత్తమ పౌరులు గల రాజుకు ఇంద్రుడు 
కూడా సమానుడు కాడు. 


వ. అదియునుం గాక. 238 
తాత్పర్యం: అంతే కాకుండా - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. ఏనుంగు హజ్జలో నెల్ల సత్వ్వంబుల । హజ్జలు నడంగిన యట్ల పోలె; 
రాజిత క్షత్ర ధర్మమునకు లోనయి । సర్వ ధర్మంబులు( జను మఖములు; 
వేదంబులును శుభవృత్తంబులును దండ । నీతి మాసిన జెడు భూతలంబు; 
సంస్కార రహితమై చాల హీనత బొందు । నట్లైనం బ్రజకు( జే టావహిల్లు; 


తే రాజు లరసిన నెమ్మది బ్రదుకు గాన । రాజు సర్వోత్తముడు; ధర్మరాజియందు 

రాజధర్మంబ యెక్కుడు; రా జనంగ । ధర్మదేవత యన వేటి ధర్మతనయ! 239 
ప్రతిపదార్థం: ధర్మతనయ!= ఓ ధర్మరాజా!; ఏనుంగు హజ్జలోన్‌= ఏనుగు పాదముద్రలో; ఎల్లసత్త్వంబుల హజ్జలు= సమస్త 
ప్రాణుల అడుగులు; అడ(గిన+అట్లపోలెన్‌= కనబడకుండా పోయినట్టు; రాజిత= (ప్రకాశిస్తున్న; క్షత్ర ధర్మమునకు లోనయి= 
రాజధర్మానికి లోబడి; సర్వధర్మంబులున్‌+చనున్‌= ఇతర సమస్త ధర్మాలు ప్రవర్తిస్తాయి; దండనీతి మాసినన్‌= దండనీతి చెడితే; 
మఖములు= యజ్ఞాలు; వేదంబులును= వేదాలు; శుభవృత్తంబులును= శుభకార్యాలు; చెడున్‌= నాశనమవుతాయి; భూతలంబు= 
భూమండలం; సంస్కార రహితము+ఐ= సంస్కారం లేకుండా; చాల హీనతన్‌+పొందున్‌= చాలా అల్పత్వాన్ని పొందుతుంది; 
అట్టు+ఐనన్‌= అట్లా జరిగితే; ప్రజకున్‌+చేటు+ఆవహిల్టున్‌= ప్రజలకు కీడు కలుగుతుంది; రాజులు+అరసినన్‌= రాజులు ప్రేమతో 
చూస్తే; నెమ్మదిన్‌ (బ్రదుకున్‌+కానన్‌= ప్రజలు సంతోషంతో (బ్రతుకుతారు కాబట్టి; రాజు; సర్వ+ఉత్తముండు= సర్వ శ్రేష్టుడు; 
ధర్మరాజి+అందున్‌= ధర్మసమూహంలో; రాజధర్మంబు+అ+ఎక్కుడు= రాజధర్మమే గొప్పది; రాజు+అనంగన్‌= రాజన్నా; 
ధర్మదేవత+అనన్‌ వేటి= ధర్మదేవత అన్నా వేరా? (వేరు కాదని భావం.) 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఏనుగు పాదముద్రలలో సమస్త ప్రాణుల అడుగులు అణగిపోయినట్టే విశిష్టరాజ ధర్మానికి 
సమస్త ధర్మాలు లోబడి ఉంటాయి. దండనీతి చెడితే వేదాధ్యయనం, యజ్ఞాచరణం, శుభకార్యాచరణలకు వినాశనం 
ఏర్పడుతుంది. ఈ భూమి అంతా సంస్కారరహితమై హీనస్థితిని పొందుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. 
రాజు ప్రజలను (ప్రేమతో పరిపాలిస్తే హాయిగా బ్రతుకుతారు. రాజు సర్వ శ్రేష్టుడు. ఈ ధర్మా లన్నింటిలో రాజధర్మం 
శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరు కాదు. 


వ. ఆకర్ణింపుము. 240 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. తొల్లి మాంధాతృ( డను మహీవల్లభుండు । విష్ణు సందర్శనము సేయ వే(డి యొక మ 

హాధ్వరము నిష్టమై జేయ నమరవిభు(డు । సన్నిహితు( డయ్యె; బ్రీతి నజ్జనవిభునకు. 241 
ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; మాంధాతృ(డు+అను మహీవల్లభుండు= మాంధాత్పడనే మహారాజు; విష్ణు సందర్శనము+చేయన్‌ 
వేడి= విష్ణువును చూడగోరి; ఒక మహా+అధ్వరమున్‌= ఒక గొప్ప యజ్ఞాన్ని; నిష్టమైన్‌+చేయన్‌= మిక్కిలి నిష్టతో చేయగా; ఆ+జన 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 265 
విభునకున్‌= ఆ రాజునకు; అమర విభుండు= దేవతల ప్రభువైన ఇంద్రుడు; ప్రీతిన్‌= సంతోషంతో; సన్నిహితు(డు+అయ్యెన్‌= 
ప్రత్యక్షమయ్యాడు. 
తాత్పర్యం: పూర్వం మాంధాతృ డనే మహారాజు విష్ణువును చూడగోరి గొప్ప నిష్టతో ఒక మహా యజ్ఞాన్ని చేశాడు. 
ఆ రాజునకు ఇంద్రుడు ప్రీతితో ప్రత్యక్షమయ్యాడు. 

వ. అ ట్లింద్రుండు ప్రత్యక్షం బగుటయు. 242 


తాత్సర్యం: ఆ విధంగా దేవేంద్రుడు ప్రత్యక్షం కాగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క అన్నరపాలు(డు తానున్‌ । జన్నమునకు వచ్చినట్టి జగతీశులు భ 
క్తిన్నమ్రు లైరి దేహము । లు న్నేలయు ముదము మనములుం గలయంగన్‌. 243 


ప్రతిపదార్థం: ఆ+నరపాలుండు= ఆ మాంధాతృ డనే మహారాజు; తానున్‌= తాను జన్నమునకు వచ్చినట్టి= యజ్ఞానికి వచ్చిన; 
జగతీ+-ఈశులున్‌= రాజులు; భక్తిన్‌= భక్తి పూర్వకంగా; దేహములున్‌= శరీరాలూ; నేలయున్‌= భూమీ; ముదమున్‌= సంతోషమూ; 
మనములున్‌= మనస్సులూ; కలయంగన్‌= కలసిపోయేటట్టు: నములు+అయిరి= నమస్కరించారు. 


తాత్సర్యం: ఆ మాంధాత, యజ్ఞానికి వచ్చిన రాజులూ తమకు (ప్రత్యక్షమైన ఇంద్రుడికి భక్తితో సంతోషంగా 
సాష్టాంగ నమస్కారం చేశారు. 


వ. అట్లు దండ ప్రణామంబులు సేసి లేచి చేతులు మొగిచి నిలిచిన సురేంద్రు. డన్నరేంద్రునితో నిట్లనియె. 244 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; దండ ప్రణామంబులు+చేసి లేచి= సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి; చేతులు మొగిచి= 
చేతులు జోడించి; నిలిచినన్‌= నిలబడగా; సుర+ఇం|ద్రు(డున్‌= దేవేంద్రుడు; ఆ+నర+ఇంద్రునితోన్‌= ఆ మాంధాతృ మహారాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి చేతులు జోడించి నిలబడగా ఆ దేవేంద్రుడు మాంధాతృ 
మహారాజుతో ఇట్టా అన్నాడు. 
ఆ. విష్ణుం జూడ నీవు వేడుక పడితి నా । కైన నజున కైన నరిది విష్ణు 

దర్శనంబు నీదు తలC పెద్ది యెటిగింపు; । మది యొనర్జెదను మహానుభావ! 245 
ప్రతిపదార్థం: మహానుభావ!= ఓ మహానుభావుడవైన మాంధాతా!; ఈవు= నీవు; విష్ణున్‌+చూడన్‌= విష్ణు సందర్శనం కొరకు; 
వేడుక పడితి(వి)= కుతూహల పడ్డావు; విష్ణు సందర్శనంబు= ఆ మహావిష్ణు దర్శనం; నాకున్‌+ఐనన్‌= నాకు గానీ (ఇంద్రుడికి); 
అజునకున్‌+ఐనన్‌= బ్రహ శకుగానీ; అరిది= సులభసాధ్యం కాదు; నీ తల(పు+ఎద్ది= నీ ఆలోచన ఏమిటి; ఎజి(గింపుము= తెలుపుము; 
అది+ఒనర్భెదను= ఆ తలపు నెరవేరుస్తాను. 
తాత్పర్యం: 'ఓ మహానుభావా! మాంధాతా! నీవు విష్ణుసందర్భనానికి కుతూహలపడుతున్నావు. విష్ణుదర్శన మనేది 
నాకుగానీ, బ్రహ్మకుగానీ కష్టసాధ్యం. నీ ఆలోచన ఏమిటో చెప్పితే నేను నెరవేరుస్తాను'. 


క. అనవుడు సాంసారిక వ । ర్తన ముడుపుము, భైక్షచరణ తత్పరత మనం 
బున దృఢముగ నొందింపుము । నను జరితార్జునింగం జేయు నావుడు నగుచున్‌. 246 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ఇంద్రుడు చెప్పగా; సాంసారిక వర్తనము+ఉడుపుము= నా సంసార బీవితాన్ని తొలగించు; 
భైక్షచరణ తత్సరతన్‌= భిక్షమెత్తి జీవించే ఆసక్తిని; మనంబునన్‌= నా మనసులో; దృఢముగన్‌+ఒందింపుము= స్థిరీకరించుము; 
ననున్‌+చరితార్జు నిగన్‌+చేయు= నన్ను కృతార్చుడిగా చేయుము; నావుడున్‌= అని మాంధాత పలుకగా; నగుచున్‌= ఇంద్రుడు 
తాత్సర్యం: అప్పుడు మాంధాత ఇంద్రుడితో సంసార జీవితాన్ని తొలగించి బిచ్చమెత్తుకొని జీవించే ఆసక్తిని 
మనసులో స్థిరీకరించి కృతార్జ్ణుడిగా చేయవలసిందని కోరుకొన్నాడు. ఆ సమయంలో ఇంద్రుడు నవ్వుతూ ఇట్టా 
అన్నాడు. 
మ. 'ధరణీశా! నృపధర్మ ముత్తమము సద్ధర్మంబులం దెల్ల నే 

తెరువున్‌ రా జరయంగం గాదె తగ సిద్ధిం బొందు గామంబు( గ్రో 

ధరయంబున్‌ మగిడించి దండము సమత్వవ్యాప్తి( జెల్లించుచున్‌ 

ధరం బాలించిన రాజు వొందుగతి( బొందన్‌ శక్యమే యేరికిన్‌? 247 


ప్రతిపదార్థం: ధరణీ+ ఈశా!= ఓ రాజా!; సత్‌+ధర్మంబులందున్‌+ఎల్లన్‌= అన్ని ఉత్తమ ధర్మాలలోను; నృప ధర్మము= రాజధర్మం; 
ఉత్తమము= శ్రేష్టమైనది; ఏ తెరువున్‌= ఏ మార్గమైనా; రాజు+అరయంగన్‌+కాదె= రాజు రక్షిస్తేనే కదా; తగన్‌= తగిన విధంగా; 
సిద్దిన్‌+పొందున్‌= ఫలవంత మవుతుంది; కామంబు= కామాన్ని; క్రోధరయంబున్‌= కోపావేశాన్ని; మగిడించి= అణచిపెట్టి; దండము= 
దండనీతిని; సమత్వ వ్యాప్తిన్‌+చెల్లించుచున్‌= సమదృష్టితో చేస్తూ; ధరన్‌+పాలించిన రాజు= రాజ్యమేలిన రాజు; పొందుగతిన్‌= 
పొందే మార్గాన్ని పొందటం; ఏరికిన్‌= ఎవరికైనా; శక్యమే?= సాధ్యమా? (సాధ్యం కాదని భావం). 


తాత్సర్యం: 'ఓ మాంధాతా! అన్ని ధర్మాలలోనూ రాజధర్మమే (శ్రేష్టమైనది. ఏ రీతిగా చూసినా ప్రజలను ప్రేమతో 
పాలిస్తేనే రాజు ఉత్తమసిద్ధి పొందుతాడు. కామ(క్రోధాలను వర్ణించి, దండనీతిని సమంగా అమలు చేస్తూ రాజ్య 
మేలే రాజు పొందే ఉత్తమగతి ఇతరులకు సాధ్యం కాదు”. 

వ. అని పలికి పురందరుం డందటు రాజులం గలయం గనుంగొని. 248 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పురందరుండు= ఇంద్రుడు; అందణు రాజులన్‌= అక్కడున్న రాజులందరినీ; 
కలయన్‌+కనుంగొని= పరిశీలనగా చూచి. 


తాత్సర్యం: అని చెప్పి ఇంద్రుడు అక్కడున్న రాజులందరిని చూచి - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  “లోకపాలాత్ములరు మీరు మీకు భెక్ష।; చరణ మర్చమే? ప్రజ బ్రోపు సమరముక్త 
దేహు లగుటయు నమ్మేలు తెచ్చు సంశ । యంబు; వలవదు మీ పద మధికతరము. 249 


ప్రతిపదార్థం: మీరు= మీరంతా; లోక పాల+ఆతు శ్రలరు= లోక పాలకుల అంశలతో పుట్టారు; మీకున్‌; భైక్షచరణము+అర్హమే?= 
భిక్షాటనం తగిందా?; ప్రజన్‌= ప్రజలను; ప్రోపు= సంరక్షించటమూ; సమరముక్త దేహులు+అగుటయున్‌= యుద్ధంలో మరణించే 
శరీరం కలిగిన వారు కావటంవలన; ఆ+మేలు+తెచ్చున్‌= ఆ మంచిని చేకూరుస్తాయి; సంశయంబు వలవదు= సందేహించవద్దు; 
మీ పదము+అధిక తరము= మీ రాజ పదవి శ్రేష్టతరమైనది. 


తాత్పర్యం: మీరు పాలకస్వరూపులు. మీకు భిక్షాచరణం తగదు. (ప్రజారక్షణం, యుద్దంలో శరీరత్యాగం, మీకు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 267 


శుభప్రదం. ఇందులో సందేహం లేదు. మీ స్థానం చాలా గొప్పది. 
వ. అని చెప్పి దేవేంద్రుండు దివంబునకుం జనియె. 250 
తాత్పర్యం: అని తెలిపి దేవేంద్రుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. 


చ. అది యొకండేల వేదములయందు. బురాణములం బ్రసిద్ధకో 
విదులు బహుప్రదేశముల వేమటు( గాంచి మనుష్యులెల్ల భూ 
మిదయితుకంటె( దక్కున యమేయ సుధర్మము లీడుగావు ని 
ర్మదకృత దండనీతి కనరా మనమెల్ల వినంగ నెప్పడున్‌. 251 


ప్రతిపదార్థం: అది+ఒకండు+ఏల= అంతేకాదు; వేదముల+అందున్‌= వేదాలలోనూ; పురాణములన్‌= పురాణాలలోనూ; 
ప్రసిద్దకోవిదులు= ప్రసిద్ద పండితులు; బహు ప్రదేశములన్‌= పలు ప్రాంతాలలో; వేమణున్‌+కాంచి= అనేక పర్యాయాలు గమనించి, 
మనుష్యులు+ఎల్లన్‌= మానవులంతా; భూమిదయితు కంటెన్‌+తక్కువ= రాజుకంటె తక్కువవారు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; 
నిర్మదకృత దండనీతికిన్‌= అహంకార రహితమైన దండనీతికి; అమేయ=  కొలతకందని; సుధర్మములు= ఉత్తమధర్మాలు; 
ఈడు+కావు= సమానం కావని; మనము+ఎల్లన్‌ వినంగన్‌= మనమంతా వినే విధంగా; అనరా= చెప్పలేదా? 


తాత్సర్యం: అంతేకాదు. వేదాలలో, పురాణాలలో, ఇంకా పలుచోట్ల ప్రసిద్ద పండితులు అనేక పర్యాయాలు పరిశీలించి 
మానవులంతా రాజుకంటె తక్కువ అని చెప్పారు. మన కందరికీ స్పష్టమయ్యేటట్లు అహంకారరహితమైన దండనీతికి 
ఇతర ఉత్తమధర్మాలు సమానం కావని చెప్పగా వినలేదా? 


ఉ.  కావునం గామరోషముల. గ్రాాయచు నాశ్రమకోటి. గాచుచున్‌ 
భూవలయ ప్రజన్‌ సమత. బ్రోచుచు రాజ్యముసేంత మేలు; భి 
క్షావిధి లోనుగా6 గలుగు సారపు ధర్మములన్‌ ఘటించు మేల్‌ 
వావిరి నప్రయత్నమున వానికి వచ్చు నృపాల! యెమ్మెయిన్‌. 252 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా!; కావునన్‌= కాబట్టి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; కామ రోషములన్‌+క్రాయచున్‌= 
కామ(క్రోధాలను దహిస్తూ; ఆశ్రమకోటిన్‌+కాచుచున్‌= ఆశ్రమ ధర్మాలను రక్షిస్తూ; భూవలయ ప్రజన్‌= భూ మండలంలోని ప్రజలను; 
సమతన్‌+(ప్రోచుచున్‌= దండనీతితో సమానంగా పోషిస్తూ; రాజ్యము+చేంత= రాజ్యాన్ని పాలించటం; మేలు= మంచిది; భిక్షావిధి 
లోనుగాన్‌+కలుగు= భిక్షాటనం మొదలైన వాటివలన కలిగేది; సారము+ధర్మములన్‌= శ్రేష్టమైన ధర్మాలతో; ఘటించు= కలిగే; 
మేల్‌= శుభం; వావిరి= (క్రమంగా; అప్రయత్నమునన్‌= ప్రయత్నం లేకుండానే; వానికిన్‌ వచ్చు= ఆ రాజుకు చేకూరుతుంది. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! కామ(క్రోధాలను దహించి ఆ(శ్రమధర్మాలను రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా 
కాపాడుతూ రాజ్యం చేయటం మంచిది. భిక్షాటనం మొదలైన (శ్రేష్టమైన ధర్మాలవలన సమకూరే శ్రేయస్సు [క్రమంగా 
అనుకోకుండా రాజుకు లభిస్తుంది. 


విశేషం: తిక్కన శైలి క్రమ(క్రమంగా ఉన్నతోన్నతమైనట్టు ఈ పద్యం నిరూపిస్తున్నది. అంత్యప్రాసలతో చెప్పదలచుకొన్న 
అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్న దీ పద్యం. 'సారపుధర్మములన్‌ అనే ప్రయోగం చేసి మరొక్కసారి శ్రీకృష్ణు రాయబార ఘట్టంలో 
శ్రీకృష్ణుడు ధృతరా(్టునితో రాజధర్మాన్ని గూర్చి చెప్పే సందర్భంలోని 'సారపుధర్మమున్‌ విమల సత్యము. . . . అనే పద్యాన్ని 
గుర్తుచేసి రాజధర్మ విశిష్టతను తిక్కన సోదాహరణంగా వివరించాడు. 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అతిథుల దీనకోటుల ధనార్దిత లేని యతివ్రజంబు స 
మృతి బరికింపు హర్ష మదమాన విషాదములం జొరంగ నీ 
క తొలగ ద్రోవు నా యొడలు గావక భూప్రజ( గాతు న న్విని 
శ్రిత దృఢ బుద్ధి గల్గు మిది చేయు సమస్త సుధర్మసిద్దులన్‌.' 253 

ప్రతిపదార్థం: అతిథులన్‌= అతిథులనూ; దీనకోటులన్‌= దీన జన సమూహాలనూ; ధన+అర్థిత లేని= ధనాన్ని కోరని; యతి 

'వ్రజంబున్‌= సన్న్యాసుల సమూహాన్ని; సమ్మతిన్‌+పరికింపు= మంచి మనసుతో చూడుము; హర్ష సంతోషం; మద= మదం; 

మాన= అభిమానం; విషాదములన్‌+చారంగనీక= దుఃఖం మొదలైన వాటిని మనసులో ప్రవేశించనీయకుండా; తొలంగన్‌+త్రోవు(ము)= 

తోసిపుచ్చుము; నా+ఒడలు+కావక= నా శరీర సంరక్షణ కాక; భూ (ప్రజన్‌+కాతున్‌= భూ (ప్రజల్ని రక్షిస్తాను; అనే; వినిశ్చిత 
దృఢబుద్దిన్‌= నిశ్చితమూ స్థిరమూ అయిన మనస్సును; కల్లుము= కలిగి ఉండుము; ఇది= ఈ పద్దతి; సమస్త సుధర్మ సిద్దులన్‌= 
అనేక ఉత్తమ ధర్మాలవలన కలిగే ప్రయోజనాన్ని; చేయున్‌= కలిగిస్తుంది. 

తాత్సర్యం: అతిథులనూ, దీనులనూ, యతీం(ద్రులనూ మంచిమనసుతో గమనించుము. సంతోషమూ, అహంకారమూ, 

అభిమానమూ, దుఃఖమూ అనేవాటిని మనసులోనికి రానీయకుండా తొలగించుము. 'నా శరీర సంరక్షణమే ముఖ్యం’ 

అని భావించక “ప్రజలను కాపాడతాను” అనే స్థిరసంకల్పంతో ఉండటంవలన సమస్త ఉత్తమధర్మనిర్వహణంవలన 
కలిగే ప్రయోజనం సిద్దిస్తుంది.” 
6 — 

వ. అనిన విని యజాతశత్రుండు 'మహాపురుషా! వర్ణాశ్రమ విధంబులుం దద్రక్షణంబు చొప్పును దాన వచ్చు 
పెంపును నెలింగించితి; రాష్ట్ర జనంబు లెయ్యది యాచరించి సుఖు లగుదు; రెటింగింపవే!' యని యడిగిన 
నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. 254 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విని; అజాత శత్రుండు= పుట్టని శత్రువులు గల ధర్మరాజు; మహాపురుషా!= పురుషోత్తమా!; 

వర్ష+ఆ(శ్రమ విధంబులున్‌= వర్ణాశ్రమ ధర్మాలను; తద్‌+రక్షణంబు చొప్పును= వాటిని రక్షించే తీరునూ; దానన్‌= దానివలన; 
వచ్చు= కలిగే; పెంపును= ఆధిక్యాన్నీ; ఎటింగిచితి(ఏ)= తెలియజేశావు; రాష్ట్రజనంబులు= రాష్ట్ర ప్రజలు; ఏ+అది+ఆచరించి= 
దేన్ని చేసి; సుఖులు+అగుదురు= సుఖిస్తారో; ఎటింగింపవే= తెలియజెప్పవే; అని+అడిగినన్‌= అని ప్రార్థించగా; ఆ+మహీకాంతునకున్‌= 

ఆ ధర్మరాజుతో; శాంతనవుండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్లా పలికాడు. 

తాత్పర్యం: భీష్ముడు చెప్పిన మాటలను విన్న ధర్మరాజు భీష్ముడితో 'వర్ణాశ్రమ ధర్మాలను, వాటి సంరక్షణ విధానాన్ని, 

దానివలన కలిగే ఫలితాన్ని తెలియజేశావు. ఇంకా ర్యాష్ట్రప్రజలు ఏ కార్యాచరణంవలన సుఖాన్ని పొందుతారో 

తెలియజేయుము” అని ప్రార్థించగా, ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా అన్నాడు. 


రాష్ట్ర జనుల కర్షధర్మములు భీష్ముడు ధర్మజునకు. దెలుపుట (సం. 12-67-2) 


ర 


రాజు నుత్తమగుణ బభ్రాజిష్టు నభిషిక్తు.।; గావించుకొని, యెల్ల కార్యములును 
దన్ముఖంబున౦ జెల్ల దద్దయు సుఖముండ6 । బడయుదు; రొకండు భూపాలనంబు 
సే(తలేకున్న దుశ్చేష్టితు లై జను । లన్యోన్య దారధనాపహరణ 

మాచరింతురు; మీల యట్టుల బలవంతు । లల్పుల6 దమకు నాహారములుగ6 


తే. గొంద్రు; భూపతిలేకున్న మండ్రె జనము? । లధిప! కృషి సేయుటయును బేహార మాడు 
టయును గోరక్ష గావించుటయును మొదలు । గాగ బ్రదికెడు తెరువులు గాసిగావె! 255 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 269 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; ఉత్తమగుణ భ్రాజిష్టున్‌= ఉత్తమ గుణాలచేత (ప్రకాశించే రాజును; అభిషిక్తున్‌+కావించుకొని= 
రాజుగా అభిషేకించుకొని; ఎల్లకార్యములును= సమస్త కార్యాలనూ; తద్‌+ముఖంబునన్‌+చెల్లన్‌= ఆ రాజానుమతితో 
నెరవేరుతుండగా; తద్దయున్‌= మిక్కిలి; సుఖము+ఉండన్‌+పడయుదురు= సుఖంగా ఉంటారు; ఒకడు భూపాలనంబు+చేంత 
లేకున్న= ఒకడు రాజ్యపాలనం చేయకపోతే (రాజు లేకపోతే); జనులు= (ప్రజలు; దుశ్చేష్టితులు+ఐ= దుర్మార్గ వర్తనులై; అన్యోన్య= 
పరస్పరం; దార, ధన+అపహరణము+ఆచరింతురు= భార్యలను, ధనాన్ని దొంగిలిస్తారు; మీల+అట్టులన్‌= చేపల రీతిగా; 
బలవంతులు= బలం కలిగినవారు; అల్పులన్‌= బలహీనులను; తమకున్‌+ఆహారములుగన్‌+కొండ్రు= తమకు ఆహారంగా 
గ్రహిస్తారు; భూపతిలేకున్నన్‌= రాజు లేకుంటే; జనము= (ప్రజలు; మం(డై?= జీవిస్తారా?; కృషి+చేయుటయును= వ్యవసాయం 
చేయటమూ; బేహారము+ఆడుటయును= వ్యాపారం చేయటమూ; గోరక్ష కావించుటయును= ఆవులను కాపాడటమూ; 
మొదలుగాగన్‌= మొదలైన; (బ్రదెకెడు తెరువులు= జీవించే మార్గాలు; గాసి+కావె?= నాశనమవుతాయి కదా! 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఉత్తమగుణవిలసితుడైన రాజును అభిషేకించుకొని, ఆ రాజు మూలాన సమస్త 
కార్యాలను నిర్వర్తింపజేసికొంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలనం లేకపోతే ప్రజలు దుర్మార్గవర్తనులై 
పరస్పరం భార్యలను, ధనాన్ని దొంగిలించటం (ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్టుగా 
బలవంతులు బలహీనులను ఆహారంగా (గ్రహిస్తారు. రాజు లేకుండా (ప్రజలు జీవించలేరు. వ్యవసాయమూ, 


వర్తకమూ, గోసంరక్షణమూ మొదలైన జీవనోపాధి మార్గాలు నాశనమవుతాయి. 
వ. వినుము. 256 
తాత్సర్యం: ఓ ధర్మరాజా! వినుము. 


సీ, జను లొక్కతటిం దొల్లి సమయంబు( దమలోనం । జేసి క్రూరతయు మ్రుచ్చిమియు అంకు 
సైంపక యట్టి దుర్దను నందటును గూడి । శాసించువారుగా. జాలి తమకు 
నధిపతియు6గ నొరునాసపడక యుండి | నడవడి బహుకారణముల. జిక్కు 
వడిన, విషణ్లులై బ్రహ్మంగానంగం బోయి । మాకు రక్షకుండుగ మహిపుం డొకండు 


తే. వలయు రూపింపు; మాతని గొలిచి బ్రదుకు । వార మనుటయు, నజుండును వారి వలని 
కరుణ మనువు నిరూపెంచె; నరు లసత్య । చరితు లని పాలనమునకు. జొరండడ యతండు. 257 


ప్రతిపదార్థం: తొల్లి = పూర్వకాలంలో; ఒక్కతటిన్‌= ఒకానొక సందర్భంలో; జనులు= ప్రజలు; తమలోనన్‌+సమయంబున్‌ చేసి= 
తమలో ఒక శపథంచేసి; క్రూరతయున్‌= (క్రూరత్వమూ; (ముచ్చిమియున్‌= దొంగతనమూ; అంకున్‌= వ్యభిచారమూ; సైపక= 
సహించలేక; అట్టి దుర్డనున్‌= అట్లాంటి దుర్మార్గుడిని; అందరును+కూడి= అందరూ కలిసి; శాసించు వారుగాన్‌+చాలి= అదుపులో 
పెట్ట గలిగేవారుగా ఉండి; తమకున్‌+అధిపతియు(గన్‌= తమకు ప్రభువుగా; ఒరున్‌+ ఆసపడక+ఉండి= ఇతరు డెవ్వడిని ఇష్టపడక; 
నడవడి= వారి జీవితం; బహుకారణములన్‌= అనేక కారణాలవలన; చిక్కు+పడినన్‌= కష్టాలమయం కాగా; విషణ్లులు+ఐ= 
దుఃఖితులై; బ్రహ్మన్‌+కానంగన్‌+పోయి= బ్రహ్మను దర్శించటానికై వెళ్ళి; మాకున్‌; రక్షకుడుగన్‌= సంరక్షకుడుగా; మహిపుండ+ఒకండు 
వలయున్‌= ఒకరాజు కావాలి; రూపింపుము= చూపించుము; ఆతనిన్‌+కొలిచి= అతడిని సేవించి; బ్రదుకువారము= జీవిస్తాం; 
అనుటయున్‌= అని (ప్రార్థించగా; అజుండును= బ్రహ్మ; వారి వలని కరుణన్‌= వారి మీది దయతో; మనువు నిరూపించెన్‌= 
మనువు మీ రాజని చూపించాడు; అతండు= ఆ మనువు; నరులు+అసత్య చరితులు+అని= మానవులు అసత్య జీవనులని; 
పాలనమునకున్‌+చొరడు= ప్రజలను పాలించటానికి ఇష్టపడ లేదు. 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పూర్వకాలంలో ఒకానొక సమయంలో ప్రజలు తమలోనే ఉన్న (క్రూరత్వం, దొంగతనం, వ్యభిచారం 
మొదలైన దుర్గుణాలను సహించక అట్లాంటి పనులను చేస్తున్న దుర్మార్గుడిని అందరూ కలిసి శాసించగలిగి 
ఉండి, తమకు ఇతరు లెవరూ రాజుగా ఉండ నవసరం లేదని భావించి కొంతకాలం ఉండి, వారి బీవితాలు 
అనేక కారణాలవలన కష్టాలకు లోను కాగా, దుఃితులై (బ్రహ్మను దర్శించటానికి వెళ్ళారు. వెళ్ళి “మాకు రక్షకుడుగా 
రాజు ఒకడు కావాలి. నిర్దేశించుము. అతడిని సేవించి మేము జీవిస్తాం అని అనగానే బ్రహ్మ వారి మీద దయతో 
మనువు అనే రాజును చూపించాడు. నరులు అసత్య వర్తనులు కాబట్టి ఆ మనువు వారిని పాలించటానికి ఇష్టపడలేదు. 


వ. చొరకున్ననజ్ఞ్జనంబు లమ్మహాత్మునితో 'నీకుం బుయిలోడ నేల? ప్రజలచేత. బశువులయందును బసిండిని 
నేంబది యగు నంశంబును, ధాన్యంబున దశమ భాగంబును భండారంబుగా. బుచ్చికొని శ స్తోపజీవుల 
నెల్ల నీ వారిం జేసికొని బలవంతుండవై దుష్టనిగ్రహ శిష్ట ప్రతిపాలనం బాచరింపు; మే మందటిము ని 
న్ననుసరించి నీ పనుపు చేయంగల వార; మధర్మ వర్తనులు నీ చేతం జెడువారు; ధర్మవర్తనులు చేసిన 
ధర్మంబున నాటివపాలు నిన్నుం జేరంగలయదిగా నొడంబడితి; మింద్రుండు దేవతల రక్షించు మాడ్కి మమ్ము 
రక్షించుకొని సుఖంబుండు మనుటయు. 258 


ప్రతిపదార్థం: చారకున్నన్‌= ఆ మనువు అంగీకరించకపోవటంతో; ఆ జనంబులు= ఆ (ప్రజలు; ఆ+మహా+ఆత్మునితోన్‌= ఆ 
మహనీయుడైన మనువుతో; నీకున్‌+పుయిలోడన్‌+ఏల?= నీకు సంకోచమెందుకు?; ప్రజలచేతన్‌= ప్రజలవలన; పశువుల+అందును= 
పశువులలో; పసిండిని= బంగారంలో; ఏంబది+అగు అంశంబును= సగభాగమూ; ధాన్యంబునన్‌= పండించిన పంటలో; దశమ 
భాగంబును= పదవవంతును; భండారముగాన్‌= ధనకోశం కొరకై; పుచ్చికొని= తీసికొని; శస్త్ర+ ఉపజీవులన్‌+ఎల్లన్‌= ఆయుధాల 
వలన జీవించేవారినందరినీ; నీవారిన్‌+చేసికొని= నీ అధీనంలో ఉంచుకొని; బలవంతుండవు+ఐ= బలసంపన్నుడవై; దుష్టనిగ్రహ= 
దుష్టశిక్షణ; శిష్ట ప్రతిపాలనంబు+ఆచరింపుము= దుష్టశిక్షణా శిష్ట రక్షణమూ చేయుము; ఏము+అందరమున్‌= మేమందరమూ; 
నిన్ను+అనుసరించి= నీకు అనుగుణంగా నడిచి; నీపనుపు+చేయన్‌+కలవారము= నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటాం; నీ చేతన్‌= నీ 
వలన; అధర్మవర్తనులు= దుర్మార్గాలు చేసినవారు; చెడువారు= చెడిపోతారు; ధర్మవర్తనులు= ధర్మాన్ని పాటించేవారు; చేసిన= 
ఆచరించే; ధర్మంబునన్‌= ధర్మంలో; ఆజివపాలు= ఆరోవంతు; నిన్ను+చేరన్‌+కలయదిగాన్‌= నీకు చెందే విధంగా; ఒడంబడితిమి= 
అంగీకరించాం; ఇంద్రుండు= దేవేంద్రుడు; దేవతలన్‌ రక్షించు మాడ్కిన్‌= దేవతల్ని రక్షించే విధంగా; మమ్ము రక్షించుకొని= మా 
సంరక్షణ చేస్తూ; సుఖంబు+ఉండుము+అనుటయున్‌= సుఖంగా ఉండుము అని చెప్పగా. 


తాత్పర్యం: మనువు ప్రజలను పాలించటానికి అంగీకరించకపోవటంతో ఆ మహానీయుడితో (ప్రజలు ఇట్లా అన్నారు. 
'నీకు సంకోచమెందుకు? (ప్రజల నుండి పశువులలోను, బంగారంలోనూ సగభాగం నీ సొత్తు పంటలలో పదవ 
భాగాన్ని కోశంకొరకు (గ్రహించి, ఆయుధాల వలన జీవించేవారి నందరినీ నీవారిగా చేసికొని బలవంతుడవై దుష్టశిక్షణ, 
శిష్టరక్షణ కావించుము. మేమంతా నీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాం. దుర్మార్గులు నీవలన నాశనమవుతారు. ధర్మాత్ములు 
చేసిన ధర్మంలో ఆరోవంతు నీకు చెందేటట్లు అంగీకరిస్తున్నాం. ఇంద్రుడు దేవతలను రక్షించే విధంగా మా 
రక్షణభారాన్ని స్వీకరించి సుఖంగా ఉండవలసింది” అని పలికారు. 


కు అత డొడంబడి యత్తెణంగున | నతిబలనంతు( డయి నీతి నంచిత మగు ను 
ద్దత నిక్రమమున దగ నీ । క్షితి. బాలించె; సుఖులై రశేష జనములున్‌. 259 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 271 


ప్రతిపదార్థం: ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; అత(డు+ఒడ(బడి= ఆ మనువు అంగీకరించి; అతిబలవంతు(డు+అయి= మిక్కిలి 
బలవంతుడై; నీతిన్‌= దండనీతితో; అంచితము+అగు= ఒప్పుతున్న; ఉద్దత విక్రమమునన్‌= పరాక్రమాతిశయంతో; తగన్‌= 
తగినరీతిలో; ఈ క్షితిన్‌= ఈ భూమిని; పాలించెన్‌= పరిపాలించాడు; అశేష జనములున్‌= ప్రజలంతా; సుఖులు+ఐరి= సుఖంగా 
బీవించారు. 


తాత్సర్యం: ఆ విధంగా మనువు అంగీకరించి మిక్కిలి బలవంతుడై నితిబద్దంగా పరా(క్రమాతిశయంతో, తగిన 
రీతిలో ఈ భూమిని పాలించాడు. సమస్తప్రజలూ సుఖజీవనం గడిపారు. 


ఉ. కావున మేలు సేయదె జగజ్జనకోటికి రాజునాజ్ఞమైం 
బోవుట; యాతనిం దగిన పూజల. దృప్తునింజేంత; దేవసం 
భావన. గొల్వ తండొకటంబాడి తొఅంగిన సైంచు టిట్లు సం 
భావితు( జేయంగా నతని పంపొనరింతురు మొక్కి శత్రులున్‌. 260 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; రాజు+ఆజ్ఞమైన్‌+పోవుట= రాజాజ్ఞ చొప్పున నడచుకొనటం; ఆతనిన్‌= ఆ రాజును; తగిన 
పూజలన్‌= అర్హమైన పూజలతో; తృప్తునిన్‌+చేంత= సంతృప్తి పరచటమూ; దేవ సంభావనన్‌+కొల్వు= దైవంతో సమానంగా 
సేవించటమూ; అతండు= ఆ రాజు; ఒకటన్‌= ఏదైనా ఒక విషయంలో; పాడి+తొజంగినన్‌= న్యాయం తప్పినా; సైయట= 
ఓర్చుకొనటం; జగత్‌+జనకోటికిన్‌= భూ (ప్రజ సమూహానికి; మేలు+చేయదె?= శుభకరం కాదా?; ఇట్టు= ఈ విధంగా; 
సంభావితున్‌+చేయంగాన్‌= ప్రజలు రాజును గౌరవించగా; శృత్రులున్‌= శత్రువులు కూడా; (మొక్కి= నమస్కరించి; అతని 
పంపు+ఒనరింతురు= ఆ రాజాజ్ఞను శిరసావహిస్తారు. 


తాత్పర్యం: అందువలన రాజానుమతితో నడుచుకొనటం, ఆ రాజును తగిన పూజలతో సంతృప్తి పరచటం, దైవంతో 
సమానంగా సేవించటం, ఒకవేళ ఏదైనా విషయంలో న్యాయం తప్పినా సహించటం (ప్రజలకు మేలే కలిగిస్తుంది. 
ఈ విధంగా (ప్రజలు రాజును గౌరవిస్తే శత్రువులు సైతం వినమ్రులై అతడి ఆజ్ఞను శిరసా వహిస్తారు. 
క, తనవారు పెద్ద సేయని | మనుజేశు నరాతిజనులు మదిని సరకుగాం 

గొన; రది భూప్రజ కొప్పదు । విను! కావున. బతికి. బ్రజలు వెజిచుట యొప్పున్‌. 261 
ప్రతిపదార్థం: విను= ఓ ధర్మరాజా! వినుము; తనవారు= తన రాజ్యంలోని ప్రజలే; పెద్ద+చేయని= గౌరవించని; మనుజ+-ఈశున్‌= 
రాజును; అరాతి జనులున్‌= శత్రువులు కూడా; మదినిన్‌= మనసులో; సరకుగాన్‌+కొనరు= లెక్కచేయరు; అది= ఆ విధంగా 


రాజును గౌరవించక పోవటమనేది; భూ (ప్రజకున్‌= (ప్రజలకు; ఒప్పదు= తగదు; కావునన్‌= అందువలన; పతికిన్‌= రాజునకు; 
ప్రజలు వెజచుట+ఒప్పున్‌= ప్రజలు భయపడటమే యుక్తం. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! తన (ప్రజలే గౌరవించని రాజును శత్రువులు ఏ మాత్రం లెక్క చెయ్యరు. రాజును 
గౌరవించకపోవటం (ప్రజలకు ఉచితం కాదు. కాబట్టి రాజు అంటే ప్రజలు భయపడటమే సముచితం. 
తే. వాహనాసన శయ్యా నివాసములును, । భోజ్య గంధ మాల్యాంబర భూషణములు, 

గుప్తియును నరపతికి నెక్కుడుగ వలయు । నను తలంపున. బ్రజలకు మనుట గుణము. 262 


ప్రతిపదార్థం: వాహన= వాహనం; ఆసన= పీఠం; శయ్యా= పడక; నివాసములును= గృహమూ అనేవి; భోజ్య, గంధ, మాల్య+అంబర 
భూషణములున్‌= ఆహార పదార్థాలు, చందనాది సుగంధాలు, పుష్పమాలలు,వ(స్తాలు,అలంకారాలు అనేవి; గుప్తియును= రక్షణమూ; 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


నరపతికిన్‌+ఎక్కుడుగన్‌ వలయున్‌= రాజుకు ఎక్కువ అవసరం; అను తలంపునన్‌= అనే ఆలోచనతో; మనుట= జీవించటం; 
భూజనుల గుణము= (ప్రజల కుండవలసిన సద్గుణం. 

తాత్పర్యం: వాహనాలు, సింహాసనాలూ, శయ్యాగృహాలూ, ఆహార పదార్థాలూ, చందనాది సుగంధద్రవ్యాలూ, 
పుష్పమాలలూ, వ(స్తాలంకారాలూ, రక్షణా రాజుకు మిక్కిలి అవసరమనే సద్భావనతో (ప్రజలు జీవించటం 


అవసరం. 


చ. అత(డును మందహాస సహితాలపనంబును, సత్యభాషణ 
వ్రతమును, సంవిభాగ నిరవద్యతయున్‌, సమభావముం, గృత 
జ్ఞతయు, జితేంద్రియత్వముం బ్రసాద గుణంబును గల్లి భూమికిం 
బితృసము(డై విరోధి జన భీషణ సారత నొప్ప( బెం పగున్‌.' 263 


ప్రతిపదార్థం: అతండును= ఆ రాజుకూడా; మందహాస సహిత= చిరునవ్వుతో కూడిన; ఆలపనంబును= సల్హాపమూ; సత్యభాషణ 
(వ్రతమును= సత్యాన్ని చెప్పే నియమమూ; సంవిభాగ నిరవద్యతయున్‌= విభజించటంలో ఉత్కృష్టతా; సమభావమున్‌= అందరిపట్ల 
సమానమైన భావమూ; కృతజ్ఞతయున్‌= చేసిన మేలును మరచిపోకుండటమూ; జిత+ఇంద్రియత్వమున్‌= ఇం(ద్రియ నిగ్రహమూ; 
ప్రసాద ఫలంబును= ప్రసన్న గుణమూ; కల్గి= కలిగి ఉండి; భూమికిన్‌= భూమి ప్రజలకు; పిత్ససము(డు+ఐ= తండ్రితో సమానమైన 
వాడై; విరోధి జన భీషణ= శత్రు ప్రజలకు భయాన్ని కలిగించే రీతిలో; సారతన్‌= బలంతో (శౌర్యంతో); ఒప్పన్‌= వెలుగొందితే; 
పెంపు+అగున్‌= గొప్పగౌరవం కలుగుతుంది (అభ్యున్నతి కలుగుతుంది). 


తాత్సర్యం: రాజు చిరునవ్వుతో కూడిన సల్హాపం, సత్య భాషణ నియమం, భాగవిభజనలో జొన్నత్యం, అన్నిటియందు 
అందరియందు సమభావం, కృతజ్ఞతా భావం, ఇంద్రియ నిగ్రహం, ప్రసన్న గుణం కలిగి ఉండి భూప్రజలను తండ్రితో 
సమానంగా చూస్తూ విరోధిజన భయంకరుడై ప్రకాశిస్తే అత్యంత గౌరవం కలుగుతుంది”. 


వ.  అనుటయుం గౌంతేయాగ్రజుండు ' మనుష్యుల కెల్ల రా జధిపతియును దైవంబునుంగా విప్రులు చెప్పి; రట్లగుట 
యేమిటనో? యని యుండుదు;నది మీవలనం బ్రస్పుటంబుగా వింటి' నని పలికిన; గాంగేయు. 'డింకనుం 
జెప్పెద( దొల్లి వసుమనుం డను మానవేంద్రుండు నీవ పోలె వితర్మించి బృహస్పతి నడిగిన, నతం డతనికిం 
జెప్పిన భంగి యాకర్ణింపు' మని యిట్లనియె. 264 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీ పుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
మనుష్యులకున్‌+ఎల్లన్‌= మానవు లందరికీ; రాజు+అధిపతియును= రాజును ఏలికగాను; దైవంబునున్‌+కాన్‌= దేవుడుగాను; 
విఫ్రులు= బ్రాహ్మణులు; చెప్పిరి= చెప్పారు; అట్టు+అగుట+ ఏమిట నో+అని+ఉండుదున్‌= అట్లా కావటం ఎందుకో అనే సందేహంతో 
ఉన్నాను; అది మీ వలనన్‌= అది మీ వలన; ప్రస్ఫుటంబుగాన్‌ వింటిని+అని పలికినన్‌= స్పష్టంగా విన్నానని చెప్పగా; గాంగేయుండు= 
భీష్ముడు; ఇంకనున్‌+చెప్పెదన్‌= ఇంకా చెప్పుతాను; తొల్లి= పూర్వం; వసుమనుండు+అను= వసుమనుడనే; మానవ+ఇం(ద్రుండు= 
మానవులలో శ్రేష్టుడైన రాజు; నీవపోలెన్‌= నీవలెనే; వితర్కించి= సందేహించి; బృహస్పతిన్‌*అడిగినన్‌= బృహస్పతిని అడుగగా; 
అతండు+అతనికిన్‌+చెప్పిన భంగిన్‌= ఆ బృహస్పతి వసుమను డనే రాజుకు చెప్పిన రీతిని; ఆకర్షింపుము+అని= వినవలసిం దని; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 'మానవులందరికీ రాజు ఏలిక మాత్రమే కాకుండా దైవస్వరూపుడని 
(బ్రాహ్మణులు చెప్పారు. అ దేమిటో ఎందుకో అనే సందేహం ఉండేది. దానికి సమాధానంగా మీవలన స్పష్టంగా 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 273 


తెలిసికొన్నాను” అని ధర్మరాజు పలికాడు. అప్పుడు భీష్ముడు “ఇంకా వివరిస్తాను వినుము. పూర్వం వసుమనుడనే 
రాజు నీవలెనే వితర్కించి బృహస్పతిని ప్రశ్నించగా అతడు ఆ రాజుతో చెప్పిన విధానాన్ని తెలిసికొ'మ్మని 
ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


బృహస్పతి వసుమునుండను రాజునకుం జెప్పిన రాజధర్మ ప్రకారము (సం. 12-68-1) 


తే. లోకములు లోక ధర్షంబులును నృపాల! | రాజ మూలముల్‌; రాజ విరహిత మైన 
అ లో హ్‌ 
పుడమి జనులకు నింకిన మడువులోని | జలచరంబులు పడుపాటు సంభవిల్లు. 265 
ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా!; లోకములున్‌= జగాలు; లోకధర్మంబులును= లోకాలలో అనుసరించబడే ధర్మాలు; 
రాజమూలముల్‌= రాజుపై ఆధారపడి ఉంటాయి; రాజ విరహితము+ఐన= రాజు లేకుండా పోతే; పుడమి జనులకున్‌= భూ ప్రజలకు; 


ఇంకిన మడువులోని= నీరు ఇంకిపోయిన చెరువులోని; జలచరంబులు= నీటిలోని ప్రాణులైన చేపలు; పడుపాటు= పడే కష్టం; 
సంభవిల్లున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓధర్మరాజా! లోకాలు, లోకధర్మాలు అనేవి రాజుమీద ఆధారపడి ఉంటాయి. రాజు లేకపోతే భూ 
ప్రజలకు నీ రింకిపోయిన మడుగులోని జలచరాలకు కలిగే కష్టం కలుగుతుంది. 
విశేషం: అలం: నిదర్శన. 


క తరణి శశాంకులతేజ । స్సురణము లేకున్న యట్లు భూజనములు ని 


రర దురితత6 జేడ్పడుదురు । నరపాలక విహిత పాలనము లేకున్నన్‌. 266 
ప్రతిపదార్థం: నరపాలక విహిత పాలనము= రాజు విధించిన పరిపాలనం; లేకున్నన్‌= లేకపోతే; తరణి శశాంకుల= సూర్యచంద్రుల 
యొక్క; తేజణ-స్ఫురణము లేకున్న+అట్టు= కాంతి స్ఫూర్తి లేని రీతిగా; భూజనములు= (ప్రజలు; నిర్భరదురితతన్‌= అత్యంత 
పాపంతో; చేడ్పడుదురు= బాధలకు గురి అవుతారు. 
తాత్పర్యం: రాజు విధించే పరిపాలనం లేకుండా పోతే సూర్యచంద్రుల వెలుగులు లేకపోయిన రీతిగానే ప్రజలు 
మిక్కిలి పాపంతో బాధలకు గురి అవుతారు. 


నిశేషం: అలం: నిదర్శన. 
క.  తనధన మిదియని యూఆడి । మనం బరిణయ మాదియైన మహితోత్సవముల్‌ 
కొనియాడ నెవ్వరికి వ । చ్చునె? జనపాలుండు లేనిచో నిర్ణయతన్‌. 267 


ప్రతిపదార్థం: జనపాలుండు లేనిచోన్‌= రాజు లేకుంటే; నిర్భయతన్‌= భయరహితంగా; ఇది తన ధనము+అని= ఇది తన ధనమని; 
ఊటలుడి= ఉపశమించి; మనన్‌= (బ్రతకటానికి; పరిణయము+ఆది+ఐన= వివాహం మొదలైన; మహిత+ఉత్సవముల్‌= గొప్ప 
ఉత్సవాలు; కొనియాడన్‌= ప్రశంసించటానికి; ఎవ్వరికిన్‌+వచ్చునె!= ఎవరికైనా సాధ్యమా! 

తాత్సర్యం: రాజు లేకుండాపోతే నిర్భయంగా ఇది తన ధనమని, ప్రశాంతంగా జీవించటానికిగాని, వివాహాది 
శుభకార్యాలను మహోత్సాహంతో చేసి ప్రశంసించటానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. 


తే. విభుండు లేకున్న జనములు సభయ పహృదయు । లగుచు హాహా నినాదంబు లడర( దల్ల 
డిల్లుదురు; రాజు లేమియ యెల్లవారు । లేమి; కల్మియ కలి దుర్లేపరహిత! 268 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దుర్లేప రహిత!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; విభుండు లేకున్నన్‌= రాజు లేకపోతే; జనములు= (ప్రజలు; 
సభయ హృదయులు+అగుచున్‌= భయంతో కూడిన మనస్సులు కలవారై; హాహా నినాదంబులు+అడరన్‌= హాహాకారాలు చేస్తూ; 
తల్లడిల్లుదురు= సంక్షోభం పొందుతారు; రాజు లేమియ= రాజు లేకపోవటమనేదే; ఎల్లవారు లేమి= అందరూ లేకపోవటమే; 
కల్మియ= రాజును కలిగి ఉండటమే; కల్మి= నిజమైన సంపద. 


తాత్పర్యం: ఓ పాపరహితుడవైన ధర్మరాజా! రాజు లేని రాజ్యంలో ప్రజలు భయాందోళనలతో కూడిన హృదయాలు 
కలవారై, హాహాకారాలు చేస్తూ తల్లడిల్లి పోతారు. రాజు లేకపోవటం అంటే బంధుమి(త్రాదులు లేనట్టే; రాజు ఉంటే 
అందరూ ఉన్నట్లే, 


క, యాగములును, భోగములును, । ద్యాగములును, బహువిధముల ధర్మములు మహా 
భాగా! నరపతి రక్షా । యోగంబునం( జెల్లు( బ్రజకు నుల్లాసముగన్‌. 269 


ప్రతిపదార్థం: మహాభాగా!= గొప్ప భాగ్యవంతుడవైన ఓ ధర్మరాజా!; నరపతి రక్షా యోగంబునన్‌= రాజ సంరక్షణ మనే అదృష్టం 
వలన; యాగములున్‌= యజ్ఞాలు; భోగములును= సర్వభోగాలు; త్యాగములును= దానం చేయటం మొదలైన విడుపులు; 
బహువిధముల ధర్మములున్‌= పలువిధా లైన ధర్మాలు; ప్రజకున్‌= ప్రజలకు; ఉల్లాసముగన్‌= ఉత్సాహంతో కూడి; చెల్లున్‌= 
ఒప్పుతాయి. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! రాజసంరక్షణ అనే అదృష్టం లభిస్తే ప్రజలకు యజ్ఞయాగాలు, భోగభాగ్యాలు, 
దానత్యాగాలు, పలురీతుల ధర్మాలు ఆనందోత్సాహంతో సమకూరుతాయి. అప్పుడు వారంతా ఆనందంగా 
జీవిస్తారు. 


విశేషం: భోగాలు ఎనిమిది విధాలు: గృహం, శయ్య, వస్త్రం, ఆభరణం, ప్రీ పుష్పం, గంధం, తాంబూలం. ఇవి (ప్రవృత్తి భోగాలు. 
అట్టాగే నివృత్తి భోగాలు ఉన్నాయి. 


క ఒకరునికి నలిగి యాతని । సకల హిరణ్యంబు రత్న సంచయమును బు 
చ్చుకొనుం, దనవలచిన వా । నికి నిచ్చు ధనేశు( డండ్రు నృపు నట్టితలిన్‌. 270 


ప్రతిపదార్థం: ఒకరునికిన్‌+అలిగి= రాజు ఒకానొక శత్రు రాజుపై కోపించి; ఆతని= అతడియొక్క; సకల హిరణ్యంబున్‌= 
బంగారాన్నంతటినీ; రత్న సంచయమును= రత్నరాశినీ; పుచ్చుకొనున్‌= స్వాధీనం చేసికొంటాడు; తన వలచిన వానికిన్‌+ఇచ్చున్‌= 
తాను (ఆ రాజు) తనకు ఇష్టుడైన వాడికి అనుగ్రహిస్తాడు; అట్టి తణిన్‌= ఆ సమయంలో; నృపున్‌= రాజును; ధన+ఈశుండు+అండ్రు= 
ధనానికి అధిపతి అయిన కుబేరుడని (ఆర్యులు) అంటారు. 


తాత్సర్యం: రాజు ఒకానొక శత్రువుపై ఆగ్రహించి వాడి సమస్త సంపదనూ రత్నరాసులనూ స్వాధీనం చేసికొని, 
తనకు ఇష్టమైనవాడికి అనుగ్రహిస్తాడు. ఆ సందర్భంలో రాజును కుబేరు డని పెద్దలు అంటారు. 


తే చారచక్షు(డై కను నెల్ల జగము; నపుడు । సూర్యు డండ్రు నరేంద్రు నకార్యకరులC 
దునుము నయ్యెడ జముండు నా(జను; నతండు । దేవతాత్మకు( డగుట సందియమె యధిప! 271 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; నర+ఇందద్రున్‌= మానవశ్రేష్టుడైన రాజును; చారచక్షుండు+ఐ= చారు లనే (వేగులనే) కన్నులు 
కలవాడై; ఎల్ల జగమున్‌= సమస్త లోకాన్ని; కనున్‌= గమనిస్తాడు కాబట్టి; అపుడు= ఆ సందర్భంలో; సూర్యుండు+అండ్రు= సూర్యుడని 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 275 


(విద్వాంసులు) అంటారు; అకార్యకరులన్‌= కాని పనులు చేసేవారైన దుర్మార్గులను; తునుమున్‌= సంహరిస్తాడు; ఆ+ఎడన్‌= 
ఆ సందర్భంలో; జము(డునాన్‌+చనున్‌= యముడుగా పిలువబడతాడు; అతండు= అట్లాంటి రాజు; దేవతా+ ఆత్మకుండు+అగుట= 
దైవస్వరూపుడు కావటంలో; సందియమె?= సందేహముంటుందా? (ఉండదు). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజు చారులనే కన్నులు కలిగి ఉండటంచేత చారచక్షు డని పిలువబడతాడు. అట్లాంటి 
చారచక్షువైన రాజు లోకాన్నంతటినీ జాగరూకుడై పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దలు రాజును సూర్యుడని 
(ప్రశంసిస్తారు. దుర్మార్గులను సంహరించినప్పుడు రాజును యము డని విద్వాంసులు వక్కాణిస్తారు. కాబట్టి రాజు 
దైవస్వరూపుడు అనటంలో సందేహం ఉందా? 

విశేషం: సర్వలోకసాక్షి సూర్యుడు. కనుకనే తిక్కన సూర్యప్రయోగం సార్ధకం. యముడు సమవర్తి. అందుచేత రాజు దైవస్వరూపు 
డనటం తిక్కన విజ్ఞతకు జౌచిత్యానికి నిదర్శనం. 


క. విను నృప! సమ్రాట్టు విరా । ట్టనియెడు శబ్దముల బొగడు నాగమములు నె 
టన భూపాలకునన నా । తని. దగ నర్షింపకుండ( దగునె యొరులకున్‌? 272 


ప్రతిపదార్థం: నృప!= ఓ ధర్మరాజా! విను= జాగ్రత్తగా వినుము; సమ్రాట్టు= తన ఆజ్ఞతో రాజులను శిక్షించి రాజసూయయాగం 
చేసిన మండలేశ్వరుడు; విరాట్టు+ అనియెడు= మిక్కిలి ప్రకాశించే వాడైన క్షత్రియుడు అనే; శబ్దములన్‌= మాటలచేత; భూపాలకున్‌= 
రాజును; నెట్టన= అనివార్యంగా; ఆగమములు= వేదాలు; పొగడున్‌+అనినన్‌= ప్రశంసిస్తున్నాయి అంటే; ఒరులకున్‌= ఇతరులకు 
అంటే పాలితులైన ప్రజలకు; అతనిన్‌= ఆ రాజును; తగన్‌= అర్హమైన రీతిలో; అర్చింపక+ఉండన్‌+తగునె?= పూజించకుండా 
ఉండటం సముచితమేనా? (కాదు). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! రాజును విరాట్టు, సమ్రాట్టు అని వేదాలు అనివార్యంగా ఘోషిస్తున్నాయి. అట్లాంటి 
రాజును ప్రజలు అర్హమైన రీతిలో పూజించకుండా ఉండటం తగునా? 


విశేషం: “రాజా భోజా విరాట్సమ్రట్‌ క్షత్రియో భూపతి ర్పృపః 

య ఏీభి స్తాయతే శబ్దః కస్తం నార్చితు మర్హతి; 
అనే మూల శ్లోకానికి పై పద్యం తిక్కన అనువాదం తిక్కన “రాజా, భోజః క్షత్రియః” అనే మాటలను వదలిపెట్టి 'విరాట్‌ సమ్రాట్టులను 
మాత్రం గ్రహించాడు. పై మూల శ్లోకానికి నీలకంఠ వ్యాఖ్య ఇట్లా ఉన్నది. 'రాజేతి రాజా రంజకః, భోజుః భోజ్య సుఖానామ్‌ భోజయితా, 
వివిధం రాజత ఇతి విరాట్‌; శ్రీమాన్‌ సమా డితి రాజ్ఞా మపి రాజ్యే౭ కుంఠి తైశ్యర్యః 
క. నియతిమెయి నెవ్వ( డింద్రియ | జయమును, భక్తియును, జిత్తసారము, దృఢ సం 

శ్రయముం గలిగి కొలుచుం గృప | నయసంపన్నునింగ6 జేయు నధిపతి యతనిన్‌. 273 


ప్రతిపదార్థం: నృపున్‌= రాజును; ఎవ్వండు= ఎవడైతే; నియతిమెయిన్‌= నియమానుసారంగా; ఇంద్రియ జయమును= 
ఇంద్రియాలను జయించి; భక్తియును= భక్తిగలిగి; చిత్తసారమున్‌= మానసిక బలమైన; దృఢ సంశ్రయతయున్‌+కలిగి= స్థిరంగా 
ఆశ్రయించి; కొలుచున్‌= సేవిస్తాడో; అతనిన్‌= అట్లాంటివాడిని; అధిపతి= రాజు; నయసంపన్నునింగన్‌+చేయున్‌= నీతి 
సంపదగలవాడిగా సంపన్నుడిగా చేస్తాడు. 

తాత్సర్యం: ఎవడు జితేంద్రియుడైై భక్తియుక్తుడై, దృఢచిత్తంతో రాజును ఆశ్రయించి నియమానుసారంగా 
సేవిస్తాడో, అట్లాంటివాడిని రాజు నీతిమంతుడిగా, సంపన్నుడిగా చేస్తాడు. 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: మూలంలోని మూడు శోకాల భావాల సంక్షిపీకరించి ముఖాఃంశాలి తికన ఈ కందంలో చెపాడు. 
జీ ఇ అందం Se) Es ఎ 


క రాజునకు బ్రజ శరీరము; । రాజు ప్రజకునాత్మ; కాన రాజుం బ్రజయున్‌ 
రాజోత్తమ! యన్యోన్య వి । రాజితు లై యుండవలయు రక్షార్డనలన్‌.' 274 


ప్రతిపదార్థం: రాజ+ఉత్తమ!= రాజ శ్రేష్టుడ వైన ఓ ధర్మరాజా!; రాజునకున్‌= రాజుకు; ప్రజ శరీరము= (ప్రజలు శరీరంవంటి 
వారు; రాజు; ప్రజకున్‌+ఆత్మ= (ప్రజలకు ఆత్మవంటి వాడు; కానన్‌= అందువలన; రాజున్‌+ప్రజయున్‌= రాజు, ప్రజలు; 
రక్షా+అర్భనలన్‌= (క్రమంగా సంరక్షణలోను; పూజించటం అంటే సేవించటంలోనూ; అన్యోన్య= పరస్పరం; విరాజితులు+ఐ= 
ప్రకాశిస్తూ; ఉండవలయున్‌= ప్రవర్తించాలి. 


తాత్పర్యం: “రాజ శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! (ప్రజలు రాజుకు శరీరంవంటి వారు. (ప్రజలకు రాజు ఆత్మవంటి వాడు. 
అందుచేత రాజు ప్రజలను సంరక్షించటంలోనూ, ప్రజలు రాజును సేవించటంలోనూ పరస్పరం విధ్యుక్త ధర్మాలను 
నెరవేరుస్తూ (ప్రకాశించాలి.” 


విశేషం: అలం: కావ్యలింగం, యథాసంఖ్యం.మూలంలో “రాజా ప్రజానాం హృదయం గరీయఃి అనే మాటలు మాత్రం ఉండగా, 
తిక్కన స్వతంత్రంగా ఈ పద్యాన్ని సంతరించి తన రాజకీయ చతురతను (ప్రకటించుకొన్నాడు. హృదయానికీ ఆత్మకీ గల భేదాన్ని 
గమనించి ఆత్మ ప్రయోగం చేసి శరీరాత్మలకుగల సంబంధాన్ని ప్రజలకు రాజుకు గల సంబంధంగా నిరూపించాడు. ఆత్మ శరీరాన్ని 
రక్షించినట్లే శరీరం ఆత్మను పూజించవలసి ఉన్నది. అట్లాగే రాజుకు (ప్రజలను సంరక్షించవలసిన బాధ్యత ఉన్నట్లే ప్రజలకు ఆత్మ 
అయిన రాజును సేవించవలసిన ధర్మం ఉన్నది. కాబట్టి శరీరాత్మలవలె ప్రజలూ రాజూ పరస్పరం ఆధారాధేయాలు. ఇంకా 
స్వతంత్రించి తిక్కన * రాజునకు (ప్రజ శరీరము, రాజు (ప్రజకు నాత్మ అని సూక్తులవలె ప్రయోగించి తన సూక్తి వైచిత్రిని స్పష్టం 
చేశాడు. మూలానికి మెరుగులు దిద్దిన ఈ రచనలో తిక్కన నిగూఢార రాజకీయ (ప్రతిభాపాటవం విదితమవుతున్నది. 
వ. _అనియిట్లు బృహస్పతి యుపదేశించినం గౌసల్యపతి యగు నవ్వసుమనుండు ప్రయత్నంబునం బ్రజాపాలనం 
బాచరించె నని చెప్పుటయు ధర్మనందనుండు 'రాజు జనపద పరిపాలనంబును శత్రువధంబును మొదలైన 
కృత్యంబులు నడుపు తెఅం గెటింగింపవే!' యనుటయు భీష్ముం డి ట్లనియె. 275 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ విధంగా; బృహస్పతి+ఉపదేశించినన్‌= బృహస్పతి రాజ ధర్మోపదేశం చేయగా; కౌసల్య 
పతి+అగున్‌+ఆ+వసుమనుండు= కోసల దేశాధిపతి అయిన ఆ వసుమనుడనే రాజు; ప్రయత్నంబునన్‌= ప్రయత్న పూర్వకంగా; 
ప్రజాపాలనంబు+ఆచరించెన్‌= ప్రజలను పాలించాడు; అని చెప్తుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; 
రాజు= రాజు; జనపద పరిపాలనంబును= (గ్రామీణ (ప్రజలను పాలించే విధానమూ; శత్రువధంబును= శత్రువులను సంహరించే 
రీతి; మొదలైన కృత్యంబులు= మొదలైన కార్యాలను; నడపు తెజంగు= నిర్వర్తించే విధానాన్ని; ఎణింగింపవే= తెలియజేయుము; 
అనుటయున్‌= అని ప్రార్థించగా; భీష్ముండు+ఇట్లు+అనియెన్‌= భీష్ముడు ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: రాజనీతిని గూర్చి బృహస్పతి ఉపదేశించగా అదే రీతిలో వసుమనుడనే రాజు బహు జాగరూకుడై 
ప్రయత్నపూర్వకంగా రాజ్యపాలనం చేశాడని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు “రాజుగా జనపదాలను ఎట్టా 
పాలించాలి? శత్రుసంహారం ఎట్లా చెయ్యాలి? - మొదలైన కార్యాలను నిర్వహించే తీరును వివరించు” మని భీష్ముడిని 
ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు ఇట్లా వివరించాడు. 


క 'తను(దాన తొలుత గెలువన్‌ | మనుజపతికి వలయు బిదప మార్తుర గెలువన్‌ 
మనమున. దలంచునది; మును । దను గెలువని పతికి. గెలువ దరమే పగటన్‌. 276 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 277 


ప్రతిపదార్థం: మనుజపతికిన్‌= రాజునకు; తొలుతన్‌= మొట్టమొదట; తనున్‌+తాన= తనను తానే; గెలువన్‌ వలయున్‌= 
జయించవలసి ఉన్నది; పిదప= ఆ తరువాత (తనను తాను జయించిన వెనుక); మార్తురన్‌ గెలువన్‌= శత్రువులను జయించటాన్ని 
గూర్చి; మనమునన్‌= మనస్సునందు; తలంచునది= ఆలోచించవలసి ఉన్నది; మును= మొదటగా; తను గెలువని పతికిన్‌= తనను 
తాను జయించని రాజుకు; పగటజన్‌= శత్రువులను; గెలువన్‌+తరమే?= జయించటం సాధ్యమా? 


తాత్పర్యం: రాజు మొట్టమొదట తన్ను తాను జయించుకొనాలి. అంటే ఇం(ద్రియని[గ్రహాన్ని సాధించవలసిన అవసరం 
ఉన్నది. రాజు తనను తాను జయించిన తరువాత శత్రువులను జయించాలి. ముందుగా తనను తాను జయించని 
రాజుకు శత్రువులను జయించటం సాధ్యం కాదు. 


నిశేషం: తనను తాను జయించటమంటే తనలోని శత్రువులైన అరిషడ్వర్గాలను జయించట మని అర్థం. అంతశ్ళత్రువు లైన 
అరిషడ్వర్గాలను జయించినవాడు మాత్రమే బాహ్యశత్రువులను జయించగలుగుతాడు. అంటే ఇంద్రియని[గ్రహదక్షునికి మాత్రమే 
శత్రువులను జయించటం సాధ్యమవుతుందని అర్థం. మూలంలోని 

“ఆత్మాజేయ స్పదా రాజ్ఞా తతో జేయాశ్చ శత్రవః 

అజితాత్మా నరపతిః విజయేత కథం రిపూన్‌” (12-69-4) అనే శ్లోకానికి తిక్కన పై పద్యాన్ని కూర్చాడు. 
ఆ. వినుము! తన్ను గెలుచు టన వేజొకండె? పం । చేంద్రియముల' దూలనీక కొలంది 

నాగుటయ జితేంద్రియత్వంబు గల రాజు । రిపుల( జెబుప(జాలు నృపవరేణ్య! 277 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజ[శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! వినుము= జాగరూకుడవై వినుము; తన్నున్‌+గలుచుట+అనన్‌= తనను 
తాను జయించటమంటే; పంచ+ఇం|(ద్రియములన్‌= ఐదు ఇంద్రియాలను (త్వక్కు, చక్షువు, శ్రో (త్రము, బిహ్వ, ఘూణము; ఇవి 
జ్ఞానేంద్రియములు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థము - ఇవి కర్మేంద్రియములు); తూలనీక కొలందిన్‌+అగుటయ= 
చలించిపోనీక శక్యమయ్యేటట్టు ఆపటమే అంటే నిగ్రహించటమే కాని; వేణు+ఒకండె?= మరొకటి కాదు; జిత+ఇం(ద్రియత్య్వంబు+కలరాజు= 
ఇంద్రియాలను జయించిన రాజు; రిపులన్‌= శత్రువులను; చెణుపన్‌+చాలున్‌ నాశనం చేసి జయించగలుగుతాడు. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! తనను తాను జయించట మంటే వేరేమీ కాదు. ఇంద్రియాలను జయించటమే. ఇదే 
రాజు కర్తవ్యం. అట్లాంటి ఇం(ద్రియని(గ్రహం కల రాజు శత్రు సంహారం చేసి విజయాన్ని సాధిస్తా డనటంలో సందేహం 
లేదు. కాబట్టి ఇంద్రియజయ మనేది రాజునకు తప్పనిసరి అయిన గుణం. 


క. ఆరామాదిక నిజ సం । చార స్థలములకు, దేశ సంధులకుం బురీ 
ద్వారములకు, నగరికిని ధ । రా రమణు. డొనర్ప వలయు రక్షలు నియతిన్‌. 278 


ప్రతిపదార్థం: ధరారమణుండు= భూమికి భర్త అయిన రాజు; నియతిన్‌= నియమానుసారంగా (తప్పని సరిగా); ఆరామ+ఆదిక= 
ఉద్యానవనం మొదలైన; నిజసంచార స్థలములకున్‌= తన విహార (ప్రదేశాలకు; దేశసంధులకున్‌= రాజ్యం సరిహద్దులకు; 
పురీద్వారములకున్‌= పురద్వారాలకు; నగరికిని= అంతఃపురానికి; రక్షలు= సంరక్షలు అంటే - ఎట్లాంటి శత్రుభయం లేకుండా 
రక్షణలు; ఒనర్చవలయున్‌= చేయాలి. 


తాత్పర్యం: తనకు సంచారయోగ్యాలైన ఉద్యానవనాలు, రాజ్యం సరిహద్దులు, పురద్యారాలు, అంతజురాలు 
మొదలైన అన్నిచోట్ల తగిన సంరక్షకులను నియమించి రాజు ఎల్లప్పుడు జాగరూకుడై సంరక్షించుకొనవలసిన అవసరం 
ఎంతైనా ఉన్నది. 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే.  అరులకడ, నిజ భూమియం, దనుజ తనుజ । బాంధ వామాత్య మిత్రులపాల వేష 
ధరుల వేగులంగాం బెట్ట ధరణిపునకు । వలయు నొండొరు నెజుంగని వారింగాంగ. 279 


ప్రతిపదార్థం: అరులకడన్‌= శత్రురాజ్యంలోనూ; నిజభూమియందున్‌= తన రాజ్యంలోనూ; అనుజ తనుజ బాంధవ+ అమాత్య 
మిత్రుల పాలన్‌= సోదరులు, పుత్రులు, బంధువులు, అమాత్యులు, స్నేహితుల వద్ద; ఒండొరున్‌= ఒకరినొకరు; 
ఎయుి6(గనివారిన్‌+కా6గన్‌= తెలియనివారుగా; వేషధరులన్‌= మారువేషాలను ధరించిన వారిని; వేగులన్‌+కాన్‌+పెట్టవలయున్‌= 
గూఢచారులుగా నియమించాలి. 

తాత్పర్యం: శత్రురాజుల సన్నిధిలోనూ, తన దేశంలోను, సోదరులు, పుత్రులు, బంధువులు, మంత్రులు, మిత్రులు 
అయినవారి వద్ద ఒకరినొకరు గుర్తించని రీతిగా మారువేషాలలో వేగులవారిని నియమించి, వారి వారి రహస్యాలను 
గుర్తిస్తూ జాగరూకతతో రాజు మెలగాలి. 


క తను హీనుం డని యెటు(గక । మును ప్రబలునితోడ శీఘ్రమున సంధానం 
బొనరింప వలయు నతనికి । ధనం బొసంగియైనం బతికి. దగు నిల గావన్‌. 280 


ప్రతిపదార్థం: తను= తాను (రాజు); హీనుండు+అని+ఎయుంగక మును= శత్రువుల కంటె తాను బలహీనుడని శత్రువులు 
(గ్రహించకముందే; ప్రబలునితోడన్‌= అత్యంత బలసంపన్నుడైన శత్రువుతో; శీఘ్రమునన్‌= వెంటనే; సంధానంబు+ఒనర్పన్‌ 
వలయున్‌= సంధిచేసికొనాలి; అతనికిన్‌= ఆ శత్రువుకు; ధనంబు+ఒసంి+ఐనన్‌= ధనమిచ్చి అయినా; ఇలన్‌+కావన్‌= తన రాజ్యాన్ని 
రక్షించటం; పతికిన్‌+తగున్‌= రాజునకు తగిన ధర్మం. 


తాత్సర్యం: తాను బలహీనుడని శత్రువులు గ్రహించకముందే, తనకంటె బలవంతు డైన శత్రువుతో వెనువెంటనే 


సంధిచేసికొనటం అవసరం. చివరకు శత్రువుకు ధన మిచ్చి అయినా సరే - తన రాజ్యాన్ని సంరక్షించుకొనటం 
రాజధర్మం. 


విశేషం: సామ దాన భేద దండోపాయాలలో శత్రువులకంటె తాను బలహీనుడని గుర్తించినప్పుడు సామోపాయం (ప్రధానమైనది. 
దానికి శత్రువు లొంగకపోతే దానోపాయంతో శత్రువును జయించాలని రాజనీతిలో వివరించబడింది. 


క _ మత్తు. బ్రమత్తుని విషయా । యత్తుని దుర్దలునిం జూచి యట్టి పగతుపై 
నెత్తునది, శిఖి విషాదుల । నుత్తల పెట్టునది యతని యుర్వి. గడంకన్‌. 281 


ప్రతిపదార్థం మత్తున్‌= మదించిన వాడిని; ప్రమత్తునిన్‌= మిక్కిలి మత్తుడైన వాడిని; విషయ+ఆయత్తునిన్‌= విషయసుఖాలకు 
అధీనుడైన అంటే విషయలోలుడైన వాడిని; దుర్చలునిన్‌+చూచి= బలహీనుడిని పరిశీలించి; అట్టి పగతునిపైన్‌= అట్లాంటి శత్రువుపై; 
ఎత్తునది= దండెత్తిపోయి యుద్దంచేయాలి; కడంకన్‌= ప్రయత్నంతో; అతని+ఉర్విన్‌= ఆ శత్రురాజ్యాన్ని; శిఖివిషాదులన్‌= 
అగ్ని, విషం మొదలైన వాటిచేత; ఉత్తల పెట్టునది= కలత చెందించాలి. 


తాత్సర్యం: శత్రువు విషయలోలుడై మదించి మైమరచి ఉండగా గుర్తించి అట్లాంటి బలహీనుడిపై దండెత్తాలి. 
మిక్కిలి ప్రయత్నించి ఆ శత్రురాజ్యానికి నిప్పుపెట్టి, విషప్రయోగం చేసి అత్యంత సంక్షోభంలో ముంచి వేయాలి. 


ఆ. కయ్యమునకు వలదు కాల్‌ద్రవ్వనధిప! సా । మమున భేదమునను మార్తు మనము 
మెత్తం జేసి చెజిచి మెయివడి( దప్పించు । కొనుతెఅం గెజింగికొనుట మేలు. 282 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 279 


ప్రతిపదార్దం: అధిప!= ఓ ధర్మరాజా!; కయ్యమునకున్‌= యుద్దానికి; కాట్టవ్వన్‌ వలదు= కారణం లేకుండా యుద్దానికి సిద్దం 
కావద్దు; మార్తుమనమున్‌= శత్రువుయొక్క మనస్సును; సామమునన్‌ భేదమునన్‌= సామదానభేద దండోపాయాలనే నాలుగు 
ఉపాయాలలోనూ సామంవలన గాని, భేదంవలనగాని; మెత్తన్‌+చేసి= లొంగేటట్లు చేసి; చెణిచి= నాశనం చేసి; మెయివడిన్‌= 
ఆనుకూల్యంతో; తప్పించుకొను తెజంగు= శత్రువునుంచి తప్పించుకొనే మార్గం; ఎతింగికొనుట మేలు= తెలిసికొనటం మంచిది. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! అనవసరంగా యుద్దానికి సిద్దపడకూడదు. ఒకవేళ యుద్దమే అవసర మనిపిస్తే సామదాన 
భేద దండోపాయాలలో సామంవలనగాని లేదా భేదోపాయంవలనగాని శత్రువును నయాన భయాన వశంచేసికొని 
నాశనంచేసి ఆనుకూల్యంతో శత్రువునుంచి తప్పించుకొనే మార్గాన్ని గుర్తించటం మంచిది. 


చ. జనకు(డుంబోలె నర్మిలి బ్రజం బరికించుచు షష్టభాగముం 
గొనునది; వారిచేత నరి( గోటి విధంబుల నాప్తదక్షులం 
గని వన గోకులాకర నగ ప్రముఖార్థకరంబు లారయం 
బనుచుచు నన్నిటన్‌ ధరణిపాలుండు కన్నిడియున్న( బెంపగున్‌. 283 


ప్రతిపదార్థం: ధరణి పాలు(డు= రాజు; ప్రజన్‌= (ప్రజలను; జనకు(డున్‌+పోలెన్‌= తండ్రివలె; అర్మిలిన్‌= ప్రేమతో; పరికించుచున్‌= 
చూస్తూ; వారిచేతన్‌= వారి నుండి; అరిన్‌= పన్నును; షష్టభాగమున్‌+కొనునది= వారి ఆదాయంలో ఆరవభాగం మాత్రమే తీసుకొనేది; 
కోటివిధంబులన్‌= అనేక రీతులలో; ఆప్త దక్షులన్‌+కని= ఆత్మీయులైన వారిలో సమర్ధులైన వారిని తెలిసికొని (గుర్తించి); 
వనగోకుల+ఆకర ప్రముఖ+ అర్థకంబులు= అరణ్యాలు, గో సమూహాలు, గనులు మొదలైన ధనా న్నిచ్చే వాటిని; ఆరయన్‌+పనుచుచున్‌= 
పరిపాలించటానికి నియోగిస్తూ; అన్నిటన్‌= అన్ని వ్యవహారాలను; కన్ను+ఇడి+ఉన్నన్‌= కనిపెట్టి ఉండటం వలన; పెంపు+అగున్‌= 
అభివృద్ది కలుగుతుంది. 


తాత్సర్యం: రాజు ప్రజలను తండ్రివలె పరిపాలించాలి. ప్రజల ఆదాయంలో ఆరవభాగాన్ని మాత్రమే పన్నుగా 
(గ్రహించాలి. అనేక రీతులుగా రాజు తన ఆప్తులలో దక్షులైనవారిని మాత్రమే ఆదాయాన్ని పెంచటానికి కారణాలైన 
అరణ్యాలు, గో సమూహాలు, గనులు మొదలైనవాటిమీద అజమాయిపీకై నియమించి, అన్ని వ్యవహారాలలోనూ 
ఒక కంట కనిపెట్టి ఉండటం మంచిది. దానివలన అభివృద్ది కలుగుతుంది. 


సీ. కోట యేమటి కెప్తుం బాటించి గడ్డియు । ఖాణంబుC గొల్టును గట్టియలును 
నేయు నూనియయును నాయుధమ్ములు నౌష । ధములు నాభీల యంత్రములు గూప 
ములు లోనుగా నందు వలయువాని సమగ్ర । ములుగ సంపాదించి భూరి ధైర్య 
శౌర్యాది గుణముల సడిసన్న యాప్త యో । ధుల బె ల్లమర్హుట యలఘునీతి; 


ఆ. పగతు( డలిగి నడచు పథమున( దృణ కాష్ట । ములును ధాన్యతోయములును లేక 
యుండ. జేసి మిత్రమండలేశుల నెత్తి । యరుగుదేరం బనుచునది విభుండు. 284 


ప్రతిపదార్థం: విభుండు= రాజు; ఎష్టున్‌= ఎల్లప్పుడు; ఏమరక= అశ్రద్ద చేయక (జాగరూకతతో); కోట పాటించి= కోటను దృష్టిలో 
పెట్టుకొని; గడ్డియున్‌= పశువులకు అవసరమైన గడ్డిని; ఖాణంబున్‌= అశ్వాదులకు కావలసిన ఉలవలు మొదలైన ఆహార పదార్థాలను; 
కొల్చునున్‌= మానవులకు కావలసిన వరిధాన్యాన్ని; కట్టియలును= వంటచెజకును; నేయున్‌= నేతినీ; నూనియయున్‌= నూనెనీ; 
ఆయుధమ్ములున్‌= యుద్దాదులలో ఉపయోగించే ఆయుధాలను; జౌషధములున్‌= మందులను; ఆభీల= భయంకరమైన; 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


యం(త్రములున్‌= యంత్రాలను; కూపములున్‌= బావులనూ; లోనుగాన్‌= మొదలైన; అందున్‌ వలయు వానిన్‌= వాటికి కావలసిన 
పరికరాలను; సమ(గ్రములుగన్‌= సంపూర్ణంగా; సంపాదించి= సమకూర్చుకొని; భూరి= అధికమైన; ధైర్య శౌర్య+ఆది గుణములన్‌= 
ధైర్యమూ, పరాక్రమమూ మొదలైన ఉత్తమ గుణాలలో; సడి+చన్న= నిందలేని; ఆప్త యోధులన్‌= ఆప్పులైన బంటులను; 
పెల్లు+అమర్చుట= అధికంగా నియమించటం; అలఘునీతి= రాజునకు ఉండవలసిన గొప్ప రాజనీతి; పగతు(డు= శత్రువు; అలిగి= 
(రాజుపై) కోపించి; నడచు పథమునన్‌= ప్రయాణించే మార్గంలో; తృణ కాష్ట్రములును= గడ్డి కట్టెలూ; ధాన్య తోయములును= 
(తినటానికి) ఆహార ధాన్యాలు (తాగటానికి) నీరూ; లేక+ఉండన్‌+చేసి= (శత్రువులకు) లభించకుండ చేసి; మిత్రమండల+ఈశులన్‌= 
తనకు మిత్రులైన (సమీప) మండలాధిపతులను; ఎత్తి+ అరుగు దేరన్‌+పనుచునది= శత్రువుల పై దండెత్తి పోయేటట్లు నియమించాలి. 


తాత్సర్యం: రాజు ఎల్లప్పుడు బహు జాగరూకుడై పశువులకు గడ్డ అశ్చగజాదులకు కావలసిన ఉలవలు మొదలైన 
ఆహార పదార్థాలు, ప్రజలకు అవసరమైన ధాన్యాదులు, కట్టలు, నేయి, నూనె, సమస్తమైన ఆయుధాలు, మందులు, 
భయంకర యంత్రసామగగిని, నీటి బావులను సంపూర్షంగా సమకూర్చుకొని అత్యంత థైర్యపరా(క్రమాది ఉత్తమ 
గుణాలతో నిందారహితులైన ఆప్తులైన యోధులను అధికంగా నియమించటం ఉత్తమ రాజనీతి. శత్రువు తనపై 
కోపించి దండెత్తి వస్తే ఆ మార్గం తెలిసికొని, ఆ శత్రు సైన్యానికి గడ్డి, కట్టెలు, ధాన్యం, నీరూ లభించకుండా 
చేసి తనకు మిత్రులైన సమీప మండలాధిపతులను, ఆ శత్రువులపై దండెత్తి పోయేటట్లు పురికొల్ప్సి నియోగించట 
మనేది ఉత్తమ రాజనీతి. 


వ. మలియు రాజునకు రక్షింపవలయునది స్వామ్యమాత్య జనపద కోశ సైన్య మిత్ర దుర్గంబులను రాజ్యాంగ 
సప్తకంబు కన్నిడి యరయ వలయునది; సంధి విగ్రహ యానాసన ద్వైధీభావ సమాశ్రయంబులను షాడ్డుణ్యంబు 
నడపవలయునది; ధర్మార్థకామంబు లను త్రితయంబు పాటింపవలయునది; మంత్ర ప్రభుత్వోత్సాహంబులను 
శక్తి త్రయంబు నిజవశవర్తిం జేయవలయునది; సత్వరజస్తమంబు లను గుణ త్రికంబు విశేషించి ధర్మసేవ 
సంతతంబు నాచరింపవలయునది; ప్రమాదంబున నర్దకామంబులు హీనంబు లైనను ధర్మనిష్టంజేసి 
ధరణీపరిపాలనంబు సుస్థిరంబై చెల్లు; నాంగిరస భార్గవాదులగు పెద్ద లిట్లని చెప్పిరి “త్వక్టక్షు శ్రోత్ర జిహ్వా 
మప్రూణంబులను బుద్దీంద్రియంబులును, వాక్సాణి పాద పాయూపస్థంబులను కర్మేంద్రియంబులును, 
మనంబునుం గూడ నేకాదశ సంఖ్యంబైన యింద్రియజాతంబు జయించి, కామజంబు లగు నక్ష మృగయా 
స్త్రీ పానార్థ దూషణంబులునుం, గ్రోధజంబు లగు వాక్సారుష్య దండపారుష్యంబులును నైన సప్తవ్యసనంబు 
లందగులక, యజ్ఞాధ్యయన దానతత్ప్సరుం డగుచు దుర్మంత్రుల కుటిల వాక్యంబులకు లోనుగాక, నయవిక్రమ 
క్రమజ్ఞులైన యమాత్యులతో దైవ మానుష చింతనంబు చేయుచు దేవ బ్రాహ్మణ ప్రణామ తర్పణ రక్షణంబులుం 
జేసి, యశుభ నిరాసనంబును, శుభాపాదనంబును నొనర్గుచు( బ్రజలం బాలించు భూపతి యుభయ లోక 
సిద్దులం బొందు. 285 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకా; రాజునకున్‌ రక్షింప వలయునవి= రాజు రక్షించవలసినవి ఉన్నాయి; స్వామి+అమాత్య జనపద 
కోశ సైన్య మిత్ర దుర్గంబులు+అను= స్వామి, మంత్రి, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గాలు అనే; రాజ్య+అంగసప్రకంబు= 
రాజ్యానికి భాగాలైన ఏడింటిని; కన్ను+ఇడి+ అరయవలయునది= కనిపెట్టి పరిశీలించాలి; సంధి, విగ్రహ యాన+ఆసన ద్వైధీభావ 
సమాశ్రయంబులు+అను= సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం అనే; షాడ్గుణ్యంబున్‌= ఆరు గుణాలతో; 
నడపవలయునది= రాజనీతిని నిర్వర్తించాలి; ధర్మ+అర్ధ కామంబులు+అను= ధర్మం, అర్థం, కామం అనే; వర్గత్రితయంబు= 
పురుషార్థాల్లోని ఈ మూడు వర్గాలను; పాటింపవలయునది= నిర్వర్తించాలి; మంత్ర, ప్రభుత్వ+ఉత్సాహంబులు+అను= మంత్రం, 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 281 


ప్రభువు, ఉత్సాహం అనే; శక్తి త్రయంబున్‌= మూడు శక్తులను; నిజవశవర్తిన్‌+చేయవలయునది= స్వాధీనం చేసికొనవలసి ఉన్నది; 
సత్త్యరజః:+తమంబులు+అను= సత్యం, రజస్సు, తపస్సు అనే; గుణ త్రికంబున్‌= మూడు గుణాలను; విశేషించి= ప్రత్యేకించి; 
సతతమున్‌= ఎల్లప్పుడు; ధర్మసేవన్‌= ధర్మానుగుణమైన సేవను; ఆచరింపవలయునది= పాటించాలి; ప్రమాదంబునన్‌= 
ప్రమాదవశాత్తు; అర్ధ కామంబులు= ధనమూ కోరికలు; హీనంబులు+ఐనను= హీనదశకు వచ్చినప్పటికి; ధర్మనిష్టన్‌+చేసి= 
ధర్మమునందు ఆసక్తుడై ఉండటం వలన; ధరణీ పరిపాలనంబు= రాజ్యపాలనం; సుస్టిరంబు+ఐ చెల్టున్‌= స్థిరంగా కొనసాగుతుంది; 
ఇట్టు+అని= ఇట్టాగని; ఆంగిరస భార్గవ+ఆదులు+అగు= ఆంగిరసుడు భార్గవుడు అనే మహర్షులు మొదలైన; పెద్దలు= వృద్దులు 
(ఆర్యులు); చెప్పిరి= పలికారు; త్వక్‌+చక్షుః+ శ్రోత్ర జిహ్యా+ఘ్రాణంబులు+అను= చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు 
అనే; బుద్ది+ఇంద్రియంబులును= జ్ఞానేంద్రియాలు ఐదూ; వాక్‌+పాణి పాద పాయు+ఉపస్థంబులు+అను= వాక్కు, పాణి, పాదం, 
పాయువు, ఉపస్థం అనే; కర్మ+ఇం(ద్రియంబులును= కర్మేంద్రియాలు ఐదూ; మనంబునున్‌+కూడన్‌= మనసూ కలసి; ఏకాదశ 
సంఖ్యంబు+ఐన= పదునొకండు సంఖ్యతో కూడినదైన; ఇంద్రియ జాతంబున్‌+జయించి= ఇంద్రియ సమూహాన్ని గెల్చి; 
కామజంబులు+అగు= కామం వలన కలిగిన; అక్ష, మృగయా, ప్రీ పాన, అర్థ, దూషణంబులున్‌= ద్యూతం, వేట, 'ప్రీలోలత, 
మద్యపానం, నిరర్ధక ధనవ్యయం అనే అయిదు వ్యసనాలూ; క్రోధజంబులు+అగు= కోపంవలన కలిగిన; వాక్సారుష్య దండ 
పారుష్యంబులునున్‌+ఐన= వాక్సారుష్యం, దండపారుష్యం అనే రెండు పారుష్యాలు అనే; సప్త వ్యసనంబులన్‌+తగులక= ఏడు 
వ్యసనాలకు లొంగక; యజ్ఞ అధ్యయన దాన తత్పరుండు+అగుచున్‌= యజ్ఞాలు చేయటంలో, వేదాధ్యయనంలో, దానం చేయటంలో 
ఆసక్తుడై; దుః+మం(త్రుల= దుష్టులైన మంత్రులయొక్క; కుటిల వాక్యంబులకున్‌= చెడ్డ మాటలకు; లోనుగాక= లొంగక; నయ 
విక్రమ [క్రమజ్ఞులు+ఐన= నీతి పరాక్రమ మెరిగిన వారైన; అమాత్యులతోన్‌= మంత్రులతో; దైవ మానుష చింతనంబు+చేయుచున్‌= 
ఆయా దైవ మానుష వ్యవహారాలు నిర్వర్తిస్తూ; దేవ బ్రాహ్మణ తర్పణ రక్షణంబులన్‌+చేసి= దేవతలకు బ్రాహ్మణులకు నమస్కరిస్తూ, 
తర్పణాలిస్తూ వారిని రక్షిస్తూ ఉండటం చేత; అశుభ నిరాసనంబునున్‌= అశుభాలను తొలగించటమూ; 
శుభ+ఆధానంబునున్‌+ఒనర్చుచున్‌= శుభాలను చేకూరుస్తూ; (ప్రజలన్‌= (ప్రజలను; పాలించు భూపతి= పరిపాలించే రాజు; 
ఉభయలోక సిద్దులన్‌+పొందున్‌= ఇహపరలోకాలు రెండింటిలోను కృతార్జ్ణు డౌతాడు. 


తాత్సర్యం: ఇంకా రాజు జాగరూకతతో సంరక్షించవలసినవాటిని తెలుపుతాను విను మని ధర్మరాజుకు భీష్ముడు 
వివరించాడు. 'స్వామి, అమాత్యుడు, జనపదం, ధనాగారం, సైన్యం, మిత్రులు, దుర్గం - అనే రాజ్యాంగాలైన ఏడింటిని 
కనిపెట్టి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం - 
అనే ఆరు రాజ్యతం(త్రాలను రాజనీతితో నిర్వర్తిస్తూ, ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలను నిర్వర్తించటం 
రాజధర్మం. మంత్రం, ప్రభువు, ఉత్సాహం అనే శక్తిత్రయాన్ని స్వాధీనం చేసికొని, సత్త రజస్తమోగుణాలనే 
మూడింటితో ముఖ్యంగా ధర్మానుగుణమైన సేవచేయటం రాజనీతి. ప్రమాదవశాత్తు అర్థకామాలు హీనదశకు 
చేరినప్పటికీ రాజు ధర్మనిష్టాపరుడైతే రాజ్యపాలనం సుస్థిరమై కొనసాగుతుంది. రాజధర్మ మిది - అని ఆంగిరసుడు, 
భార్గవుడు మొదలైన మహర్షులు చెప్పారు. త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు, 
వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థం అనే ఐదు కర్మేంద్రియాలు, మనస్సూ కలసి ఏకాదశ సంఖ్య గల ఇంద్రియ 
సమూహాన్ని జయించి కామంవలన పుట్టిన ద్యూతం, వేట, స్రీలోలత, మద్యపానం, నిరర్ణకధనవ్యయం అనే ఐదు 
వ్యసనాలు, (క్రోధంవలన కలిగిన వాక్సారుష్యం, దండపారుష్యం అనే రెండు పారుష్యాలు కలసిన సప్తవ్యసనాలకు 
లొంగక యజ్ఞాలు చేయటంలో, వేదాధ్యయనంలో దానంలో ఆసక్తుడై మంత్రుల కుటిలవాక్యాలకు దూరంగా 
ఉంటూ, రాజనీతి పరాక్రమం తెలిసిన మంత్రులతో, దైవమానుష చింతనతో, దేవబ్రాహ్మణులకు నమస్సులతో 
తర్పణలిస్తూ, సంరక్షణచేస్తూ అశుభాలకు దూరంగా సమస్త శుభాలను (ప్రసాదిస్తూ ప్రజలను పాలించే రాజు 
ఇహపరలోకాలు రెండింటిలోను సిద్ధి పొందగలుగుతాడు”. 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అనిన విని ప్రీతి ధర్మనందనుండు రాజు | దండనీతియు నన(గ నుదాత్తయుక్త 
వస్తువులు రెండు నార్య ప్రశస్త కార్య । సిద్ది గావించు తరములు సెప్పు మనఘ!' 286 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని రాజ ధర్మాన్ని గూర్చి భీష్ముడు చెప్పగా విని; ధర్మనందను(డు= ధర్మరాజు; పీతిన్‌= సంతోషంతో; 
అనఘ != పాపరహితుడవైన తాతా!; రాజు దండనీతియున్‌= రాజును, దండనీతి; అన(గన్‌= అనేటువంటి; ఉదాత్త యుక్తవస్తువులు= 
శ్రేష్టము లైన ఈ అంశాలు; రెండును= రెండూ; ఆర్యప్రశస్తకార్య సిద్ధి కావించు= ఆర్యులయొక్క (ప్రసిద్దమైన కార్యాలు సిద్దిపొందించే; 
తరములు= విధములు; చెప్తుము= వివరించుము. 


తాత్పర్యం: రాజధర్మాన్ని గూర్చి భీష్ముడు విపులంగా వివరించగా విన్న ధర్మరాజు సంతోషంతో భీష్ముడితో “రాజు, 

దండనీతి అనే శ్రేష్టమైన అంశాలు రెండూ ఆర్య(ప్రసిద్ద కార్యసిద్ధిని ఎట్టా కలిగిస్తాయో ఆ పద్దతులను అన్నిటినీ 
అలా ఠా ఠా ౧ క ఠా 

వివరించుము.' 


వ. అని యడిగిన నప్పుడమిటేనికి సరిత్సూనుం డిట్లనియె. 287 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ+పుడమి టేనికిన్‌= ఆ ధర్మరాజుతో; సరిత్‌+సూనుండు= నదీపుత్రుడైన 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు భీష్ముడిని ప్రార్థించగా నదీసుతుడైన భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు. 


క “భూరమణుండు కాలమునకు(। గారణ మెట్లన్న ధర్మగతి పూర్ణత నొ 
ప్పారంగ దండనీతి స | మారంభము నడపు. గృతయుగాగతి నధిపా! 288 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; భూరమణు(డు= భూమికి భర్తఅయిన రాజు; కాలమునకున్‌= కాలగమనానికి; 
కారణము+ఎట్టు+అన్నన్‌= ఏ విధంగా కారణ భూతుడౌతున్నా డంటే; ధర్మగతి= రాజ ధర్మవిధానం; పూర్ల్ణతన్‌+ఒప్పారంగన్‌= 
సంపూర్ల్ణమై విలసిల్లేటట్లుగా; కృతయుగ+ఆగతిన్‌= కృతయుగం రాకతో; దండనీతి సమారంభమున్‌= రాజనీతి ప్రారంభం; నడపున్‌= 
కొనసాగిస్తున్నాడు. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! రాజు కాలగమనానికి కారణభూతు డెట్టా అవుతున్నా డంటే, ధర్మవిధానం సంపూర్ణంగా 
విలసిల్లేటట్లు కృతయుగం రాకతో రాజనీతిని ప్రారంభించి కొనసాగించటంవలన మాత్రమే అని గ్రహించాలి” 
అని వివరించాడు. 


వ. అందు. 289 
తాత్పర్యం: ఆ కృతయుగంలో - (తరువాతి పద్యంతో అన్వయం). 
క ధర్మంబు పెరుగు వైదిక । కర్మఫలము లెస(గు బుతునికాయము ప్రజకున్‌ 

శర్మం బొనర్జ్హు నాయువు । పేరి బొరయు దున్నకయును బృథివి ఫలించున్‌. 290 


ప్రతిపదార్థం: ధర్మంబు పెరు(గున్‌= ధర్మం అభివృద్ది చెందుతుంది; వైదిక కర్మ ఫలముల్‌+ఎసంగున్‌= వేదాధ్యయనం, 
యజ్ఞయాగాది ధర్మాచరణాల ఫలితాలు అతిశయిస్తాయి; (ప్రజకున్‌= (ప్రజలకు; బుతునికాయము= బుతు సమూహం; 
శర్మంబు+ఒనర్చున్‌= శుభం చేకూర్చుతుంది; ఆయువు= జీవితకాలం; పేర్మిన్‌+పొరయున్‌= అతిశయమై ఒప్పుతుంది; దున్నక= 
దున్నకుండానే; పృథివి= భూమి; ఫలించున్‌= పండి పంటలిస్తుంది. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 283 


తాత్పర్యం: కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది. వేదాధ్యయనం, యజ్ఞయాగాది ధర్మాచరణ 
ఫలితాలు అతిశయిస్తుంటాయి. (ప్రజలకు బుతువు లన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రజలయొక్క ఆయువు 
అతిశయమై ఒప్పుతుంది. కర్షకులు దున్నకుండానే భూమి పంటలను ప్రసాదిస్తుంది. 


తే, రాజు మూ(డు భాగముల ధర్మంబు నడపు(। ద్రేత నమ్మెయి నది ప్రజాప్రీతి సలుపు 
ద్వాపరంబున నర్హ్ధంబ యోపి చెల్ల; జేయు నక్కాల మమ్మాత్ర( జెందు మేలు. 291 


ప్రతిపదార్థం: (త్రేతన్‌= త్రేతాయుగంలో; రాజు; మూండు భాగములన్‌= మూడు భాగాలతో; ధర్మంబు నడపున్‌= ధర్మాన్ని 
కొనసాగిస్తాడు; ఆ+మెయిన్‌+అది= ఆ త్రేతాయుగంలోని పరిస్థితి ఆ విధంగా; (ప్రజాప్రీతి+చలుపున్‌= ప్రజలకు ఆనందాన్ని 
చేకూరుస్తుంది; ద్యాపరంబునన్‌= ద్వాపరయుగంలో; అర్హంబు+అ+ఓపి= ధర్మాన్ని రెండుపాదాలతో మాత్రమే; చెల్లన్‌+చేయున్‌= 
చెల్లుబడి అయ్యేటట్టు చేస్తాడు; ఆ+కాలము= ఆ ద్వాపరయుగంలో; ఆ+మా(త్రన్‌= ఆ మాత్రమే; మేలు= మంచి; చెందున్‌= 
కలుగుతుంది. 

తాత్సర్యం: త్రేతాయుగంలో రాజు ధర్మాన్ని మూడు పాదాలతో నడిపిస్తాడు. అది ప్రజలకు మిక్కిలి సంతోషాన్ని 
సమకూరుస్తుంది. ద్వాపరయుగంలో రాజు ధర్మాన్ని రెండు పాదాలతో నడపుతాడు. ఆ ద్వాపరయుగంలో ఆ 
మాత్రమే మేలు కలుగుతుంది. 


క నరపతి ధర్మోపేక్షా । పరు డగు గలియుగమునందు. బాయును ధర్మ 

స్ఫురణ మధర్మం బెందును । బర(గును వర్ణాశ్రమముల పథములు దప్పున్‌. 292 
ప్రతిపదార్థం: కలియుగము నందున్‌= కలియుగంలో; నరపతి= రాజు; ధర్మ+ఉపేక్షాపరుండు+అగున్‌= ధర్మం పట్ల అశ్రద్ద 
వహిస్తాడు; ధర్మస్సురణము= ధర్మజ్ఞానం; పాయును= నశిస్తుంది; ఎందునున్‌= అంతటా; అధర్మంబు పరంగును= అధర్మం 
వ్యాపిస్తుంది; వర్ల+ఆ(శ్రమముల పథములు= నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలకు సంబంధించిన మార్గాలు; తప్పున్‌= గతి 
తప్పుతాయి. 
తాత్సర్యం: కలియుగంలో రాజు ధర్మంపట్ల (శ్రద్ద వహించడు. ధర్మజ్ఞానం [క్రమంగా నశిస్తుంది. అధర్మం 
అంతటా వ్యాపిస్తుంది. నాలుగు వర్గాలు, నాలుగు ఆ(శ్రమాలు వాటికి సంబంధించిన పద్దతులు (క్రమంగా గతి 
తప్పుతాయి. 
వ. కాల ప్రభావం బిట్టిది యైనను. 293 
తాత్సర్యం: కాలమహిమ ఇట్లాంటిది అయినప్పుటికి - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. విభుని సకలధర్మవృత్తి నత్తి కృత | యుగము. బోలు ధర్మయుక్తి మాత్ర 
లరయ విభుల కెట్టులయ్య నట్టి తెబింగు । లవుల యుగములట్ల యగు నృపాల! 294 


ప్రతిపదార్థం: నృపాల!= ఓ ధర్మరాజా!; ఆ+తణీన్‌= ఆ సమయంలో; విభుని సకల ధర్మవృత్తిన్‌= రాజుయొక్క సమస్త ధర్మ 
ప్రవృత్తి; కృతయుగమున్‌+పోలు= కృతయుగంలో వలె; ధర్మయుక్తి మాత్రలు+అరయన్‌= రాజనీతి విధానాన్ని పరిశీలించగా; 
విభులకున్‌= రాజులకు; ఎట్టులు+అయ్యెన్‌= ఏ విధంగా అయ్యాయో; అట్టి తెబంగులు= ఆ రీతులు; అవుల యుగముల+అట్లు+ అగున్‌= 
ఆ తరువాతి యుగాలలో రీతిగానే కొనసాగుతుంది. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఆయా యుగాలలో రాజనీతినిబట్టి ధర్మం కొనసాగుతుంది. కృతయుగంలో వలె రాజు 
ధర్మాన్ని నాలుగుపాదాల నిర్వహిస్తే అదే రీతిగా ధర్మం అభివృద్ది చెందుతుంది. లేని పక్షంలో అంటే త్రేతా ద్వాపర 
కలియుగాలలో వలె క్రమంగా రాజు అనుసరించే దండనీతి ప్రకారం ధర్మం నశిస్తూ ఉంటుంది. 


వ. అనుటయు నెట్టివా(డైన విభుని శుభంబులు పొందు; ననుటయు ధర్మనందనునకు మందాకినీ నందనుం 
డిట్లనియె. 295 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ఎట్టివాండైన= ఎలాంటి వాడైన; విభునిన్‌= రాజును; శుభంబులు పొందున్‌= 
శుభములు చేకూరుతాయి; అనుటయున్‌= అని అడుగగా; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; మందాకినీ నందనుండు= 
గంగాపుత్రుడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఎట్లాంటి నడవడి కలిగిన రాజునకు శుభక్రమం చేకూరుతుందో తెలియజేయు'మని ధర్మరాజు 
ప్రార్థించగా భీష్ముడు ఇట్లా వివరించాడు. 


మ. అరయుం దప్పు కృతం బెటుంగు మదలోభావేశముల్‌ లే వము 

ష్మరు( డాత్మస్తుతి లేదు చేయునియతిం గార్యంబు లీగుల్‌ ఘన 

స్థిరముల్‌ శూరు(డు గర్విగాండశరు. డస్త్రీలోలు. డక్రోధనుం 

డరి నొవ్వం గొన డ న్పొగడ్తం గను రా జత్యంత దీప్తుం డగున్‌.” 296 
ప్రతిపదార్థం: రాజు= రాజు; తప్పు= తప్పును; అరయున్‌= పరిశీలిస్తాడు; కృతంబు+ఎయుంగున్‌= చేసిన పనిని గుర్తిస్తాడు; 
మదలోభ+ఆవేశముల్‌ లేవు= మదం, పిసినారితనం, ఆవేశం మొదలైనవి కలిగి ఉండడు; అముష్కరుండు= దుర్మార్గుడు కానివాడు; 
ఆత్మస్తుతి లేదు= తనను తాను పొగడుకోడు; నియతిన్‌= నియమబద్దంగా; కార్యంబులు= విధ్యుక్త ధర్మాలు; ఈగుల్‌= దాన 
ధర్మాలు; ఘన స్థిరముల్‌= అధికంగా పదికాలాలపాటు నిలిచేటట్టు; చేయున్‌= చేస్తాడు; శూరు(డు= పరాక్రమవంతుడు; గర్వికాండు= 
గర్వం లేకుండా ఉంటాడు; అశరఠు(డు= కుత్సితుడు కానివాడు; అస్తీలోలుండు= స్రీలౌల్యం లేనివాడు; అ(క్రోధనుండు= 
కోపంలేనివాడు; అరిన్‌= కప్పమును; నొవ్వన్‌= సామంత రాజులకు బాధకలిగేటట్టు; కొనండు= (గ్రహించడు; అన్‌+పొగడ్తన్‌+కనున్‌= 
అనే ప్రశంసను పొందుతాడు; అతి+అంత= మిక్కిలి; దీప్తండు+అగున్‌= తేజస్వవంతుడై ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: రాజు ప్రజల తప్పులను పరిశీలిస్తాడు, చేసిన పనులను గుర్తిస్తాడు. మదమూ, లోభమూ, ఆవేశమూ 
లేనివాడు. దొంగకానివాడు, ఆత్మస్తుతి చేసికొనడు. నియమబద్ధంగా విధ్యుక్తధర్మాలను ఘనమైన దానాలను 
పదికాలాలు నిలిచేటట్టు నిర్వహిస్తాడు. పరాక్రమవంతుడు, నిగర్వి, కుత్సితుడు కానివాడు, పరస్రీలౌల్యం లేనివాడు, 


(క్రోధరహితుడు, సామంతులను పీడిస్తూ కప్పం [గ్రహించడు” అనే పొగడ్తలకు పాత్రుడైనవాడు. అట్లాంటి రాజు 
మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తాడు.” 


వ. అని చెప్పి వెండియు. 297 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 


ఆ. _ 'సాంగ వేదవేది యగు పురోహితు( దెప్తు । నగర మెలంగ వలయు. దగవుం గృపయుం 
జక్కటియును గలుగు సచివునప్పనముల । నరులు నరయఈ బనుచునది విభుండు. 298 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 285 


ప్రతిపదార్థం: విభుండు= రాజు; సాంగవేదవేది+అగు= అంగాలతో కూడిన వేదాలు తెలసినవాడైన; పురోహితుండు= బ్రాహ్మణుని; 
ఎప్టున్‌= ఎల్లప్పుడు; నగరమున్‌+మెలగవలయున్‌= పట్టణంలో ఉండేటట్టు నియమించాలి; తగవున్‌= సముచితమైన తీర్పు; 
కృపయున్‌= దయ; చక్కటియునున్‌+కలుగు= న్యాయం కలిగిన; సచివున్‌= మంత్రిని; అప్పనములున్‌= కానుకలను; అరులన్‌= 
కప్పములను; అరయన్‌+పనుచునది= పరి[గ్రహించటానికి నియమించాలి. 

తాత్పర్యం: రాజు వేదవేదాంగవేత్త అయిన పురోహితుడిని పట్టణంలో సదా ఉండేటట్టు నియమించాలి. 
సముచితమైన తీర్పు, దయ, న్యాయం కలిగిన అమాత్యుడిని మాత్రమే ప్రజలు ఇచ్చేకానుకలు కప్పాలు 
(గ్రహించేటట్టుగా నియమించాలి. 


క _ పరుసందనముమెయి నరిగొన(। జొరందగ; దది పొదుగు గోయు చొప్పగు విను పా 
ల్లురియించుకొన( దలంచిన | నరయవలదె గోవు బ్రజయు నట్టిద యధిపా! 299 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా! విను= జాగరూకతతో వినుము; పరుసందనము మెయిన్‌= కాఠిన్యంతో; అరి+కొనన్‌+చొరన్‌+తగదు= 
కప్పం (గ్రహించటానికి ప్రయత్నించకూడదు; అది= ఆ విధానం; పొదు(గు+కోయు చొప్పు+అగున్‌= (పాలకోసం) ఆవు పొదుగు 
కోసినట్లవుతుంది; పాల్గుయించుకొనన్‌+తలంచినన్‌= ఆవు పొదుగునుండి పాలు పిండుకొనదలిస్తే; గోవున్‌= ఆవును; అరయవలదె!= 
జాగరూకతతో కాపాడు కొనాలి కదా!; (ప్రజయున్‌= (ప్రజానీకం కూడా; అట్టిది+అ= ఆ ఆవువంటిదే. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ప్రజలపై కాఠిన్యం వహించి కప్పం (గ్రహించటానికి ప్రయత్నించకూడదు. కాఠిన్యంతో 
ప్రవర్తించి కప్పాన్ని (గ్రహించటం పాలిస్తున్న ఆవు పొదుగును కోసిన దానితో సమానం. పాలు కావా లనుకొన్నప్పుడు 
ఆవును జాగ్రత్తగా రక్షించుకొనాలి కదా! అట్లాగే (ప్రజలను కూడా పరిరక్షించుకొనాలి' 


ఆ. కోరి తోంటవాండు కుసుమ ఫలంబులు । కోయునట్లు రాజు కొనగవలయు 
నప్పనములు; నటికి యంగారములు చేయు । భంగి యైన భూమి పాడు గాదె? 300 


ప్రతిపదార్థం: తో(టవా(డు= తోటమాలి; కోరి= ఇష్టపడి; కుసుమ ఫలంబులు= పుష్ప ఫలాలు; కోయునట్లు= కోసేరీతిగా; రాజు= 
ప్రభువు; అప్పనములు కొనగవలయున్‌= కానుకలు, కప్పాలు (గ్రహించాలి; నటికి= ఖండించి; అంగారములు చేయు భంగి+ఐనన్‌= 
నిప్పుపెట్టి బొగ్గులుగా చేసేరీతిలో (ప్రవర్తిస్తే; భూమి పాడు+కాదె?= భూమి నాశనం కాదా? (అవుతుంది కదా అని భావం). 
తాత్సర్యం: తోటమాలి కావలసిన పుష్పఫలాలను కోసుకొన్నట్టుగా రాజు కూడా జాగరూకుడై కప్పాలను గ్రహించాలి. 
అట్లా కాక ఫలపుష్పాదుల నిచ్చే చెట్లను నరికి నిప్పుపెట్టి బొగ్గులుగా చేస్తే భూమి నాశనమౌతుంది. కాబట్టి 
తోటమాలివలె రాజు జాగరూకుడై ప్రజలను సంరక్షిస్తూ కప్పం (గ్రహించవలసి ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. 
క  దయంబ్రజ రక్షించుటకు, నె। నయె తపములు నధ్వరములు నరవర దానన్‌ 
జయమును లక్ష్మియునుం గీ, ర్తియు సుగతియు గలుగు వసుమతీనాథునకున్‌. 301 


ప్రతిపదార్థం: నరవర!= నరులలో శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; వసుమతీ నాథునకున్‌= భూభర్తఅయిన రాజునకు; ప్రజన్‌= ప్రజలను; 
దయన్‌= దయతో; రక్షించుటకున్‌= సంరక్షించటంలో; తపములున్‌= తపస్సులు; అధ్వరములున్‌= యాగములు; ఎనయె?= 
సమానమా? (కావు); దానన్‌= దానివలన; జయమును= విజయమూ; లక్ష్మి యున్‌= సంపద; కీర్తియున్‌= యశస్సును; సుగతియున్‌= 
ఉత్తమ గతులు; కలుగున్‌= (ప్రాప్తిస్తాయి. 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ప్రజలను సంరక్షించటమే రాజు ప్రధానధర్మం. కాని, ఆ రాజుచేసే తపస్సులు, యాగాలు, 
ప్రజలను దయతో సంరక్షించే దానితో సమానం కావు. రాజు రాజధర్మాన్ని అనుసరించి ప్రజలను సంరక్షిస్తే ఆ 
రాజునకు విజయంతోపాటు సంపద, కీర్తి ఉత్తమగతులు లభిస్తాయి” అని భీష్ముడు వివరించాడు. 


వాయుదేవుండు పురూరవునకు( జెప్పిన రాజధర్మప్రకారము (సం. 12-73-2) 


వ. విశేషించి పురోహితుం బాటింపవలయు వినుము. తొల్లి యైలుం డగు పురూరవుండు *'వసుధ 
విప్రక్షత్రియులం దెవ్వాని ధనంబై యుండునని వాయుదేవు నడిగిన నమ్మహాత్ముండు చతుర్ముఖుని ముఖ 
బాహూరు పాదంబులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులకు6 బ్రభవస్థానంబు లగుట చెప్పి యి ట్లుత్కుష్ట 
ప్రభవుండై సర్వ వర్ణంబులకు నీశ్వరుం డగు బ్రాహ్మణుం డీ పృథివీ ధన ధాన్యాది సమస్త వస్తువులునుం 
దా ననుభవింపను నొడ్లకు నొసంగను యుక్తుండు; దండనీతి ధారణంబునకు క్షత్రియుం జొనిపి బ్రాహ్మణ 
శాంతి పరత్వంబున క్షత్రియాధి పత్యప్రాప్తి పతిలేమి నంగన దేవరునిం బ్రతిగ్రహించిన ట్లున్నది; యిది భూమి 
తెఅం; గి ట్లగుటం జేసి నిజధర్మవ్రతుండును, విద్వాంసుండును శాంతుండును నగు పురోహితునకు 
సర్వసంపదలును సమర్పించి జనపతి శుశ్రూషా పరుండును, నహంకార రహితుండును నై దండనీతి 
నయించి యుభయ లోకంబులనుం బెంపు వహించు. 302 


ప్రతిపదార్థం: వినుము= ఓ ధర్మరాజా! వినుము; విశేషించి= ప్రత్యేకించి; పురోహితున్‌+పాటింపన్‌ వలయున్‌= బ్రాహ్మణుని 
గారవించాలి; తొల్లి= పూర్వం; ఐలుండు+అగు= ఇలా పుత్రుడైన; పురూరవుండు= పురూరవుడనే రాజు; వసుధ= ఈ భూమి; విప్ర 
క్షతియులందున్‌= బ్రాహ్మణ, క్షత్రియులలో; ఏ+వాని ధనంబు+ఐ+ఉండున్‌+అని= ఎవడి సొత్తె ఉంటుంది అని; వాయుదేవున్‌+అడిగినన్‌= 
వాయుదేవుడిని ప్రశ్నించగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; చతుర్ముఖుని= నాలుగు ముఖాలుగల (బ్రహ్మయొక్క; ముఖ, 
బాహు+ఊరు పాదంబులు= ముఖం, బాహువులు, తొడలు, పాదాలు (క్రమంగా); బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకున్‌= 
బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు; ప్రభవస్థానంబులు+అగుట చెప్పి= పుట్టుక స్థానాలు కావటాన్ని వివరించి; ఇట్టు= 
ఈ విధంగా; ఉత్కృష్ట (ప్రభవుండు+ఐ= (శ్రేష్టమైన జన్మకలవాడై; సర్వవర్షంబులకున్‌= అన్ని వర్ణాలకు; ఈళశ్షరుండు+అగు 
బ్రాహ్మణుండు= అధిపతిఅయిన (బ్రాహ్మణుడు; ఈ పృథివీ ధన ధాన్య+ఆది సమస్త వస్తువులునున్‌= ఈ భూమిలోని ధనమూ, 
ధాన్యమూ మొదలైన అన్ని వస్తువులను; తాన్‌+అనుభవింపను= తాను అనుభవించటానికి; ఒడ్లకున్‌+ఒసంగనున్‌= ఇతరులకు ఇవ్వటానికి; 
ఉక్తుండు+అగుటన్‌= నియమించబడి; దండనీతి ధారణంబునకున్‌= రాజధర్మ నిర్వహణకు; క్షత్రియున్‌+చొనిపెన్‌= క్షత్రియుడిని 
నియోగించాడు; బ్రాహ్మణ శాంతిపరత్వంబున్‌= (బ్రాహ్మణుడికి సహజమైన శాంతి అందలి ఆసక్తివలన; క్షత్రియ+ఆధిపత్య ప్రాప్తి= 
రాజునకు అధికారం సం(ప్రాప్తం కావటంవలన; పతి లేమిన్‌= భర్త లేకపోవటం వలన; అంగన= స్త్రీ దేవరునిన్‌= భర్తయొక్క సోదరుడిని; 
(ప్రతి గ్రహించిన+అట్లు+ఉన్నది= భర్తకు బదులుగా (గ్రహించినట్టున్నది; ఇది భూమి తెబింగు= ఇది భూమి క్షత్రియులకు సం ప్రాప్తించిన 
విధానం; ఇట్టు+అగుటన్‌+చేసి= ఇట్లా జరిగినందువలన; నిజ ధర్మ వ్రతుండును= తనదైన సనాతన ధర్మాన్ని పాటించేవాడు; 
విద్యాంసుండును= పండితుడు; శాంతుండును= ప్రశాంతమైన మనస్సు కలవాడు; అగు= అయిన; పురోహితునకున్‌= (బ్రాహ్మణుడికి; 
సర్వ సంపదలును= సమస్త సంపదలను; సమర్పించి= ఇచ్చి; జనపతి= రాజు; శుశ్రూషా పరుండును= బ్రాహ్మణ సేవాసక్తుడూ; అహంకార 
రహితుండునున్‌+ఐ= అహంకారం లేనివాడై; దండనీతిన్‌ నయించి= దండనీతిని ప్రయోగించి; ఉభయ లోకంబులనున్‌= ఇహపర 
లోకాలు రెండింటిలో; పెంపున్‌ వహించున్‌= అభ్యున్నతిని పొందుతాడు. 


తాత్సర్యం: భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు - 'రాజు పురోహితుడిని గౌరవించవలసి ఉంటుంది. 
పూర్వం పురూరవుడు వాయుదేవుడితో బ్రాహ్మణ క్షత్రియులలో ఈ భూమి ఎవరి సొత్తని ప్రశ్నించాడు. అప్పుడు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 287 


వాయుదేవుడు పురూరవుడికి ఇట్టా వివరించాడు. (బ్రహ్మయొక్క ముఖం, బాహువులు, తొడలు, పాదాల నుండి 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు. ఉత్తమాంగంలో జన్మించిన (బ్రాహ్మణుడు అన్ని వర్ణాలకు 
ఈశ్వరుడివంటివాడు. ఈ భూమిపై ఉన్న ధనధాన్యాది సమస్తవస్తువులను తా ననుభవిస్తూ ఇతరులకు 
ఇవ్వటానికి అర్హు డయ్యాడు. ఆ బ్రాహ్మణుడు దండనీతిని ధరించటానికి క్షత్రియుడిని నియోగించాడు. 
(బ్రాహ్మణుడు సహజంగా శాంత్యనురక్తుడు కావటంవలన క్షత్రియుడు రాజ్యాన్ని పొందటం భర్త లేని స్తీ 
భర్తయొక్క సోదరుడిని ప్రతిగ్రహించినట్టుగా ఉన్నదని తెలిపాడు. ఇదిభూలోకంలోని క్షత్రియుల విధానం. తన 
సనాతనధర్మాన్ని సంరక్షిస్తున్నవాడు, విద్వాంసుడు, శాంతుడు అయిన పురోహితుడికి సమస్తసంపదలను 
సమర్పించి, బ్రాహ్మణుడికి సేవచేస్తూ అహంకారరహితుడై దండనీతిని ప్రయోగించే రాజు ఇహపరలోకాలలో 
ఉత్తమ గతులను పొందుతాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. రస గంధాద్యనుభవములు । పొసంగవు భీతమగు చిత్తమున భయముం బా 
ప సమర్హుండు కావున నృపు(। డసమానప్రభుత( బొందు నవనీనాథా! 303 


ప్రతిపదార్థం: అవనీ నాథా!= భూ భర్త అయిన ఓ ధర్మరాజా!; రసగంధ+ఆది+అనుభవములు= రుచి, వాసన మొదలైన 


అనుభూతులు; పొసంగవు= ఒప్పవు; భీతము+అగు చిత్తమునన్‌= భయ భ్రాంత మైన మనసునందు; భయమున్‌+పాపన్‌= భయాన్ని 
తొలగించటానికి; సమర్గు(డు= సామర్థ్యం కలవాడు; కావునన్‌= కాబట్టి; నృపు(డు= రాజు; అసమాన 'ప్రభుతన్‌+పొందున్‌= సాటిలేని 
అధికారాన్ని పొందుతాడు. 


తాత్పర్యం: క్ర ధర్మరాజా! రాజునకు రుచి వాసన మొదలైన అనుభూతులు పనికిరావు. భయపడ్డవారి భయాన్ని 
తొలగించటానికి రాజు సమర్భుడు. అందువలననే సాటిలేని అధికారాన్ని రాజు సంపాదించుకొంటాడు.” 


క. అని వాయుదేవుం డి ట్ల । జ్ఞనపతి బోధించె ననుడు శాంతనవున క 
మృనుజపతి యిట్టు లను 'నే। పనులం బురోహితుండు మాన్యభావము నొందున్‌?” 304 


ప్రతిపదార్తం: అని ఇట్టు= అని ఈ విధంగా; వాయుదేవుండు= వాయుదేవుడు; ఆ+జనపతి= ఆ పురూరవుడికి; బోధించెన్‌= 
ప్రబోధించాడు; అనుడున్‌= అని చెప్పగా; శాంతనవునకున్‌= భీష్ముడికి; ఆ+మనుజపతి= ఆ నరపతి అయిన ధర్మరాజు; 
ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఏ పనులన్‌= ఏ పనులతో; పురోహితుండు= (బ్రాహ్మణుడు; మాన్యభావమున్‌+ఒందున్‌?= 
గౌరవభావాన్ని పొందుతాడు?. 


తాత్పర్యం: అని వాయుదేవుడు పురూరవుడికి తెలిపినట్టు భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు “ఏ 
ఉత్తమ కార్యాచరణ వలన (బ్రాహ్మణుడు గౌరవభావాన్ని పొందుతాడో తెలుపవలసిం'దని ధర్మరాజు భీష్ముడిని 
ప్రార్థించాడు. 


వ. _ అనిన నా ధర్మతనయుతో నద్దేవవ్రతుండు 'పురోహిత విషయంబులుగా శుక్రుండు చెప్పిన వాక్యంబులు గల 
వుపన్యసించెద నాకర్ణింపు'మని యిట్లనియె. 305 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ ధర్మతనయుతోన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+దేవవ్రతుండు= ఆ భీష్ముడు; పురోహిత 
విషయంబులుగాన్‌= పురోహిత విషయమై; శు(క్రుండు= శుక్రాచార్యుడు; చెప్పిన వాక్యంబులు+కలవు= చెప్పిన మాటలు 
ఉన్నాయి; ఉపన్యసించెదన్‌= ప్రసంగిస్తాను; ఆకర్షింపుము= వినుము; అని+ఇట్టు+అనియెన్‌= అని ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: అని పైవిధంగా భీష్ముడు ధర్మరాజుతో చెప్పి, మళ్ళీ శుక్రాచార్యుడు పురోహితవిషయంగా చెప్పిన 
వాక్యాలను వివరిస్తా ననీ జాగరూకతతో వినవలసిం దనీ భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 
తే. “అమర గరుడ గంధర్వ విద్యాధరాది । దివ్యులకు నధ్వరంబులC దృష్తి సేసి 

పరమ శుభముల. బొందు భూవరుండు; దాని । కెల్ల మూలంబు దగు పురోహితుని బుద్ది. 306 


ప్రతిపదార్థం: భూవరు(డు= భూమికి భర్త అయిన రాజు; అమర, గరుడ, గంధర్వ విద్యాధర+ఆది= దేవతలు, గంధర్వులు, 
విద్యాధరులు మొదలైన; దివ్యులకున్‌= దేవలోకంలో నివసించేవారికి; అధ్వరంబులన్‌= యజ్ఞయాగాదులచేత; తృప్తి+చేసి= సంతృప్తి 
కలుగజేసి; పరమశుభములన్‌+పొందున్‌= (శ్రేష్టమైన శుభాలను పొందుతాడు; దానికిన్‌+ఎల్లన్‌= దానికంతటికీ; మూలంబు= హేతువు; 
తగు= అర్హుడైన; పురోహితుని బుద్ది= పురోహితుడియొక్క ఆలోచనాబలం. 


తాత్సర్యం: రాజు తా నాచరించే యజ్ఞయాగాదులచేత అమరులు, గరుడ, గంధర్వ, విద్యాధరులు మొదలైన సమస్త 


దేవలోకవాసులకు సంతృప్తి కలిగించే అత్యంత శ్రేష్టమైన శుభపరంపరను పొందుతాడు. దీని కంతటికీ పురోహితుడి 
బుద్ది మూలకారణం. 


క రక్షః పిశాచ గుహ్యక । యక్షాదులు బాధవెట్టు నవనీనాథున్‌ 

దక్ష పురోహిత మంత్ర సు । రక్షా సంస్కారవిధి విరహితుం డైనన్‌. 307 
ప్రతిపదార్థం: దక్ష= సమర్జుడైన; పురోహిత= పురోహితుడియొక్క; మం(త్ర= మం(త్రాలచేత; సురక్షా= శ్రేష్టమైన సంరక్షణతో 
కూడిన; సంస్కార విరహితుండు+ఐనన్‌= సంస్కారం లేనివాడైతే; అవనీనాథున్‌= భూ భర్తఅయిన రాజును; రక్షః పిశాచ 
గుహ్యక యక్ష+ఆదులు= రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, యక్షులు మొదలైన వాళ్ళు; బాధ+పెట్టున్‌= బాధిస్తూ ఉంటారు. 
తాత్పర్యం: సమర్ధుడైన పురోహితుడియొక్క మం(త్రాదులచేత శ్రేష్టమైన సంరక్షణతో కూడిన సంస్కారం లేకుండా 
పోయిన రాజును రాక్షసులు, పిశాచులు, గుహ్యకులు, యక్షులు మొదలైనవాళ్ళు పీడిస్తారు. 
క.  వివిధోత్పాతంబులకున్‌ | నవళులలో. దోంచు కీడునకుం దోడ్తో శాం 

తి విధానంబున నిరసన । మవును బురోహితునిచేత ననవద్యముగన్‌. 308 


ప్రతిపదార్థం: వివిధ+ఉత్సాతంబులకున్‌= అనేక విధాలైన అపశకునాలకు; నవళులలోన్‌+తోంయ= అంతఃపురాలలో సంభవించే; 
కీడునకున్‌= అశుభానికి; తోడ్లోన్‌= వెనువెంటనే; అనవద్యముగన్‌= తిరుగులేకుండా; పురోహితునిచేతన్‌= పురోహితుడిచేత; శాంతి 
విధానంబునన్‌= శాంతికొరకు చేసే పనులవలన; నిరసనము+అవును= నివారణ జరుగుతుంది. 

తాత్పర్యం: అనేకమైన ఉత్సాతాలకు, అంతఃపురాలలో సంభవించే అశుభాలకూ పురోహితుడి తిరుగులేని శాంతి 
కార్యాలవలన అశుభాల నివారణ జరుగుతుంది. 

నిశేషం: ఉత్పాతం, అపశకునం, ఇది మూడు విధాలు: దివ్యం (అపూర్వ నక్షత్రాదుల పుట్టుక); అంతరిక్షం: (పరివేషం, ఇం(ద్రధనుస్సు 
ఏర్పడటం, పిడుగులు పడటం); భౌమం: (దుఃఖరోగ (ప్రదాలైన అపూర్వమైన చరాచర వస్తువులు కలగటం). 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 289 


వ. ఈ వాక్యంబులం దాత్ప్సర్యంబు గలుగుము. బృహస్పతియును శాంతికంబును బౌష్టికంబును శత్రునాశంబును 
మంత్రాఢ్య పురోహిత సాధ్యంబు లనియెం గావున నీవును సంభావితపురోహితుండ వగుము. 309 


ప్రతిపదార్థం: ఈ వాక్యంబులన్‌+తాత్సర్యంబు+కలుగుము= ఈ సైన చెప్పిన మాటలయందు జాగరూకత వహించుము; 
బృహస్పతియును= బృహస్పతి సైతం; శాంతికంబును= శాంతిని ప్రసాదించటానికి చేసే శాంతి కర్మలు; పౌష్టికంబును= పుష్టిని 
కలిగించే పౌష్టిక కర్మలు; శత్రునాశంబును= విరోధుల వినాశనమూ; మం(త్ర+ఆఢ్య= మం(త్రాలచేత సంపన్నుడైన; పురోహిత 
సాధ్యంబులు+అనియెన్‌= పురోహితుడి వలననే సాధ్యమవుతుందని చెప్పాడు; కావునన్‌+-ఈవును= కనుక నీవు కూడా; సంభావిత 
పురోహితుండవు+అగుము= గౌరవించబడిన పురోహితుడిని కలవాడవు కమ్ము. 


తాత్సర్యం: పురోహిత ప్రాధాన్యాన్ని గూర్చి చెప్పిన మాటలను జాగరూకతతో (గ్రహించుము. శాంతి పౌష్టిక కార్యాలూ, 
శత్రువినాశనమూ మం(త్రవేత్త అయిన ఉత్తమ పురోహితుడివలననే సాధ్యమవుతుందని బృహస్పతి సైతం 
వక్కాణించాడు. కాబట్టి నీవు కూడా ఉత్తమపురోహితుడిని చేరదీసి, గౌరవించి, అతడివలన సమస్త శుభాలను 
పొందుము. 


క. పరిశుద్ది లేని కుత్సిత । పురోహితులు నీచదశల బొందుదురు మహీ 
వర! యల్పమె శుద్దుండై । పురోహితత్వంబు సేత భూపతినగరన్‌. 310 
ప్రతిపదార్థం: మహీవర!= భూ భర్తవైన ఓ ధర్మరాజా!; పరిశుద్ది లేని= (శ్రేష్టమైన చిత్తం లేని; కుత్సిత పురోహితులు= నీచులైన 


పురోహితులు; నీచదశలన్‌+పొందుదురు= నీచస్థితిని పొందుతారు; భూపతినగరన్‌= రాజాంతఃపురంలో; శుద్దుండు+ఐ= పరి 
శుద్దాత్ముడై; పురోహితత్వంబు+చేంత= పౌరోహిత్యం నెరపటం; అల్పమే?= కొంచెపు పని కాదు కదా! 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! శ్రేష్టమైన చిత్తశుద్ధి లేని కుత్సితులైన పురోహితులు నిచస్థితికి జారిపోయి 
నాశనమవుతారు. కాని, రాజాంతఃపురాలలో పరిశుద్దాత్ముడై పురోహితుడు పౌరోహిత్యం నెరపటం అంత తేలిక 
ఏని కాదు 


క ఆరోగ్యము గల యుత్తము(। బౌరోహిత్యంబు నడప బనుచునది ధరి 
త్రీ రమణు. డతండు దాను స । మారంభము లెల్ల నేకమతి గను టొప్పున్‌. 311 


ప్రతిపదార్థం: ధరిత్రీ రమణు(డు= భూమికి భర్త అయిన రాజు; ఆరోగ్యము+కల= పూర్ణారోగ్యవంతుడైన; ఉత్తమున్‌= శ్రేష్టుడిని; 
పౌరోహిత్యంబు నడపన్‌+పనుచునది= పౌరోహిత్యం నిర్వహించటానికి ఆజ్ఞాపించవలసి ఉన్నది; అతండు+తానున్‌= ఆ పురోహితుడూ, 
రాజూ; సమ్‌+ఆరంభములు+ఎల్లన్‌= అన్ని ఉత్తమమైన ఆరంభసమయాలలోనూ; ఏకమతిన్‌+కనుట+ఒప్పున్‌= ఒకే బుద్దితో 
పరిశీలించటం ఎంతైనా మంచిది. 


తాత్సర్యం: రాజు జాగరూకుడై, పౌరోహిత్యం నెరపటానికి సంపూర్ణారోగ్యవంతుడైన వాడిని మాత్రమే పురోహితుడిగా 
నియమించాలి. ఆ రాజూ, పురోహితుడూ ఏకమనస్కులై సమస్త శుభకార్యాలలోనూ సమదృష్టి కలిగి మసలుకొనటం 
ఎంతైనా అవసరం. 


క _ బ్రహ్మక్షత్రము లొంది, య । జిహ్మములై కృత్యములు విశిష్టత నడపన్‌ 


బ్రహ్మాదులు హర్షింతురు; । బ్రాహ్మణ ముఖ వర్ణసమితి ప్రమదము. బొందున్‌. 312 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బ్రహ్మ క్షత్రములు+ఒంది+అజిహ్మములు+ఐ= (బ్రాహ్మణ క్షత్రియులు పొందుపడి సరిసమానులై; కృత్యములు= 
రాజ్యకార్య కలాపాలు; విశిష్టతన్‌ నడపన్‌= శ్రేష్టమైన రీతిని నిర్వహిస్తే; బ్రహ్మ+ఆదులు= (బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలు; 
హర్షింతురు= సంతోషిస్తారు; బ్రాహ్మణ ముఖ వర్ష సమితి= బ్రాహ్మణులు మొదలుకొని సమస్త వర్ణాల సమూహం; 
'ప్రమదమున్‌+పొందున్‌= అత్యంత సంతోషాన్ని పొందుతుంది. 


తాత్పర్యం: బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యులై అనుకూలంగా, సరైన మార్గంలో రాజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తే, 
(బ్రహ్మమొదలుకొని సమస్త దేవతలు, బ్రాహ్మణులు మొదలుకొని సమస్త వర్ణాలవారు మిక్కిలి సంతోషిస్తారు. 


వ. ఈ యర్లంబునందైల కశ్యప సంవాదంబను నితిహాసంబు కలదు; విను మైలుండు గశ్యపుని బ్రహ్మ క్షత్ర ప్రకారం 
థ చూ LL ~~ bs hd 


బడిగిన నమ్మనుజపతికి నమ్మునీంద్రుం డిట్లనియె. 313 
ప్రతిపదార్థం: ఈ+అర్థంబునందున్‌= ఈ బ్రాహ్మణ క్షత్రియుల పరస్పర అన్యోన్యతను గూర్చిన విషయంలో; ఐల కశ్యప 
సంవాదంబు+అను= ఐలుడు కశ్యప (ప్రజాపతి అనేవారిద్దరి మధ్య జరిగిన సంభాషణమనే; ఇతిహాసంబు+కలదు= పూర్వకథ ఒకటి 
ఉన్నది; వినుము= జాగరూకతతో వినుము; ఐలుండు+కశ్యపునిన్‌= ఐలుడు కశ్యప ప్రజాపతితో; బ్రహ్మ క్షత్ర ప్రకారంబు+అడిగినన్‌= 
బ్రాహ్మణ క్షత్రియుల సంబంధాన్ని గూర్చి ప్రశ్నించగా; ఆ+మనుజపతికిన్‌= ఆ ఐలుడనే మహారాజుకు; ఆ+ముని+ఇంద్రుండు= 
ఆ మహర్షి సత్తముడైన కశ్యప (ప్రజాపతి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా వివరించాడు. 


తాత్పర్యం: ఐల కశ్యపప్రజాపతి సంవాదంలో బ్రాహ్మణ క్షత్రియుల సంబంధానికి సంబంధించిన ఒక పూర్వ కథ 
ఉన్నది. ఆ కథ చెబుతాను వినుము. బ్రాహ్మణ క్షత్రియుల మధ్య ఉండే సంబంధాన్ని ఐలుడు అడుగగా 
కశ్యపప్రజాపతి ఈ విధంగా చెప్పాడు. 


ఆ.  'క్షత్రమునకు. బుట్టంగాం బట్టు బ్రహ్మంబు । బ్రాహ్మణునకు యోని రాజు గాన 
యుభయ వర్ణనంబు నొండొంటి విడువమి । వెలు(గు రెండు మాయు విడిచెనేని. 314 


ప్రతిపదార్థం: క్షత్రమునకున్‌= క్షా(త్రానికి (రాజుకు); పుట్టన్‌+కాన్‌+పట్టు (బ్రహ్మంబు= పుట్టుక స్థానం (బ్రాహ్మణుడు; 
(బ్రాహ్మణునకున్‌= (బ్రాహ్మణుడికి; యోని రాజు= జననస్థానం రాజు; కానన్‌= అందుచేత; ఉభయ వర్దనంబున్‌= బ్రాహ్మణ 
క్షత్రియుల అభివృద్ది; ఒండొంటిన్‌= ఒకటినొకటి అంటే బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం; విడువమిన్‌ వెలుంగున్‌= వదలకుండటం 
వలననే (ప్రకాశిస్తాయి; విడిచెన్‌+ఏని= పట్టువదలితే; రెండు మాయున్‌= (బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు రెండూ నశిస్తాయి. 


తాత్సర్యం: క్షత్రియుడికి పుట్టుక స్థానం (బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి జననస్థానం రాజు. అందుచేత బ్రాహ్మణ 
అ యఖ యఖ 

క్షత్రియ వర్ణాలు రెండూ పరస్పర ఆధారాధేయాలు కావటంవలన ఆ రెండు వర్ణాలు కలిసి సముచిత కార్యకలాపాలు 

నెరపినప్పుడే అభ్యున్నతితో (ప్రకాశిస్తాయి. లేదా పట్టువదలితే పరస్పరం వినాశనమౌతాయి. 


క తమలోన(బొందుగల వి । ప్రమహీశుల( బ్రజయు( బొదువు€ బ్రజచే మాన్య 
త్వము వదయంగ నేరరు భే । దము గలిగిన నలంతు రొలసి దస్యులు ప్రజలన్‌. 315 


ప్రతిపదార్థం: తమలోనన్‌+పొందు+కల= క్షత్రియులూ బ్రాహ్మణులూ తమలో తాము అరమరికలు లేకుండా కలసి ఉంటే; విప్ర= 
(బ్రాహ్మణులను; మహీ+ఈశులన్‌= రాజులను; ప్రజయున్‌+పొదువున్‌= (ప్రజలు సైతం కలసి మెలసి ఉంటారు; భేదము+కలిగినన్‌= 
బ్రాహ్మణ క్షత్రియులలో విభేదం ఏర్పడితే; ప్రజచేన్‌= ప్రజలచేత; మాన్యత్వము+పడయంగన్‌ నేరరు= గౌరవం పొందలేరు; ప్రజలన్‌= 
అప్పుడు ప్రజలను; దస్యులు= దొంగలు; ఒలసి= కదిసి (చుట్టుముట్టి ఎదుర్కొని); నలంతురు= విసిగిస్తారు (పీడిస్తారు). 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 291 


తాత్సర్యం: బ్రాహ్మణ క్షత్రియులు పరస్పరం అరమరికలు లేక కలసి మెలసి ఉంటే ప్రజలు గౌరవిస్తారు. వాళ్ళలో 
విభేదం ఉంటే మాత్రం అట్లాంటి బ్రాహ్మణ క్షత్రియుల పట్ల ప్రజలకు ఏ మాత్రం గౌరవం ఉండదు. ఇది అదనుగా 
(గ్రహించి దొంగలు ప్రజలను పీడిస్తారు. 


తే. అట్టి దశం బుట్టు రుద్రుని యలుక దాన । సకలమునకు వినాశంబు సంభవిల్లు( 
గాన యెల్ల విధంబులం గలసి యుండ । వలయు నృపు(డు( బురోధయు వసుమతీశ! 316 


ప్రతిపదార్థం: వసుమతీ+ఈశ!= భూమికి భర్త అయిన ఓ ధర్మరాజా!; అట్టి దశన్‌= బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేని 
సమయంలో; రు(ద్రుని+అలుక పుట్టున్‌= రుద్రదేవుడికి కోపం కలుగుతుంది; దానన్‌= ఆ రుద్రదేవుడి ఆగ్రహం వలన; 
సకలమునకున్‌= సమస్త (ప్రపంచానికీ; వినాశంబు సంభవిల్లున్‌= విధ్వంసం కలుగుతుంది; కాన= అందుచేత; ఎల్ల విధంబులన్‌= 
అన్ని విధాలా; నృపు(డున్‌+పురోధయున్‌= రాజూ, బ్రాహ్మణుడూ; కలసి+ఉండవలయున్‌= కలసి మెలసి ఉండటమే సముచితం. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! బ్రాహ్మణ క్షత్రియులకు అన్యోన్యత లేని సమయంలో రుద్రదేవునికి కోపం కలుగుతుంది. 
ఆయన ఆ(గ్రహంవలన సమస్తప్రపంచానికీ నాశనం కలుగుతుంది. అందువలన రాజూ, (బ్రాహ్మణుడూ కలిసి మెలసి 
ఉండటమే సర్వవిధాలా సముచితం. 


క _ వినుము విశేషించి జనన । జనితోన్నతి విప్ర డతని జనపతి వినయం 
బున నడపవలయు దానను । మనుగడ యిరువురకు. బ్రజకు మహనీయ మగున్‌.” 317 


ప్రతిపదార్థం: వినుము= సావధానుడవై వినుము; విశేషించి= (ప్రత్యేకించి; జనన జనిత+ఉన్నతి విప్రుండు= పుట్టుకలోను, పుట్టిన 
దానిలోను (బ్రాహ్మణుడు శ్రేష్టుడు; జనపతి= రాజు; అతనిన్‌= ఆ బ్రాహ్మణుడి పట్ట వినయంబునన్‌= మిక్కిలి వినమతతో 
(భయ భక్తులతో); నడపవలయున్‌= జీవితయాత్ర సాగించాలి; దానను= ఆ విధంగా రాజు బ్రాహ్మణుడి పట్ట వినయంతో నడిపిస్తే; 
ఇరువురకున్‌+ప్రజకున్‌= (బ్రాహ్మణ క్షత్రియులు ఇద్దరికీ ప్రజలకూ; మనుగడ= జీవితయాత్ర; మహనీయము+అగున్‌= 
మహోన్నతమై ఒప్పుతుంది. 

తాత్పర్యం: పుట్టుకవలన, పుట్టిన తరువాత బౌన్నత్యం కారణంగా కూడా (బ్రాహ్మణుడు శ్రేష్టుడు. అందువలన 
రాజు బ్రాహ్మణుడి పట్ల వినయవినమి తగా(త్రుడై తన జీవితయా(త్రను సాగించాలి. ఆ విధంగా గౌరవించటంవలన 
రాజుకూ, బ్రాహ్మణుడికీ దానివలన (ప్రజలకూ జీవనయాత్ర మహోన్నత మౌతుంది.” 


కుబేరునకు ముచుకుందునకు( గలిగిన సంవాదము (సం. 12-75-3) 


వ. అని చెప్పి పురోహితుని విశేషంబు ముచుకుందుం డను రాజునకు వైశ్రవణునకుం గలిగిన సంవాదంబున. 
బ్రకటం బయ్యె; నత్తెజం గెటింగించెద. 318 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని (బ్రాహ్మణ క్షత్రియుల సంబంధాన్ని పై రీతిలో చెప్పి; పురోహితుని విశేషంబున్‌= పురోహితుడియొక్క 
విశిష్టతను; ముచుకుందుండు+అను రాజునకున్‌= ముచుకుందు డనే రాజుకు; వైశ్రవణునకున్‌+కలిగిన= విశ్రవసుడి పుత్రుడైన 
వైశ్రవణునకు అంటే కుబేరునకు కలిగిన; సంవాదంబునన్‌= సంభాషణవలన; (ప్రకటంబు+అయ్యెన్‌= స్పష్టమైనది; 
ఆ+తెజంగు+ఎటీంగించెదన్‌= ఆ పద్దతినంతటినీ వివరిస్తాను. 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: (బ్రాహ్మణ క్షత్రియులు అన్యోన్యంగా ఉంటూ రాజు (బ్రాహ్మణుడిని గౌరవించటమే మంచి” దని తెలిపి, 
ఇంకా పురోహితుడి విశిష్టతను వివరించే ముచుకుంద మహారాజుకూ కుబేరుడికీ జరిగిన సంవాదంలో వెల్లడైన 
తీరును వివరిస్తాను వినుమని భీష్ముడు ధర్మరాజునకు తెలిపాడు. 


మ. విను మారాజు సమస్త దిగ్విజయమున్‌ విస్పూర్తిమై జేసి, తాం 
దన లా వారయు బుద్ధి వైశ్రవణు మీందం బోవ నాతండు దై 
త్యనికాయంబుల( బంచినం దెరువునం దత్తెన్యముల్‌ రాజు మూ. 
క నతి క్షుభ్యము గాగ జేయుటయు స్రుక్కంబడ్డ చిత్తంబుతోన్‌. 319 


ప్రతిపదార్థం: వినుము= ఓ ధర్మరాజా! వినుము; ఆ రాజు= ఆ ముచుకుందు డనే రాజు; విస్ఫూర్తిమైన్‌= మిక్కిలి పరాక్రమంతో 
దేదీప్యమానంగా; సమస్త దిక్‌+విజయమున్‌= అన్ని దిక్కుల విజయాన్ని; చేసి= సాధించి; తాన్‌+తనలావు+ఆరయు బుద్దిన్‌= ఆ 
ముచుకుందుడు తన పరాక్రమాన్ని తెలిసికొనాలనే బుద్దితో; వైశ్రవణు మీందన్‌+పోవన్‌= కుబేరుడిపై యుద్దానికి పోగా; ఆతండు= 
ఆ కుబేరుడు; దైత్యనికాయంబులన్‌= రాక్షస సమూహాలను; పంచినన్‌= యుద్దానికి వెళ్ళండని ఆజ్ఞాపించగా; తెరువునన్‌= 
మార్గమధ్యంలోనే; తద్‌+సైన్యముల్‌= ఆ కుబేరుడు పంపిన దైత్య సేనలు; రాజు మూ(కన్‌= ముచుకుందుడనే రాజు సైన్య 
సమూహాలను; అతి క్షుభ్యము+కాంగన్‌= మిక్కిలి సంక్షోభం చెందేటట్లు; చేయుటయున్‌= బాధించగా; స్రుక్కన్‌+పడ్డ చిత్తంబుతోన్‌= 
కలత చెంది మూర్చపడ్డ మనసుతో. 


తాత్పర్యం: “ధర్మరాజా! సావధానంగా వినుము. ముచుకుందు డనే రాజు అన్ని దిక్కుల విజయాన్ని సాధించి 
తన పరాక్రమాన్ని పరీక్షించుకొనదలచి, కుబేరుడిపై కయ్యానికి కాలుదువ్వాడు. కుబేరుడు దైత్యసైన్యాల ననేకం 
పంపగా ఆ సైన్యాలు మార్గమధ్యంలోనే ముచుకుందుడి సైన్యాన్ని మట్టికరిపించి సంక్షోభింపజేశాయి. సంక్షుభిత 
మనస్కుడైన ముచుకుందుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నృపతి పురోహితు దూటిన(। దపముల మంత్రముల దేవతాపూజల వీ 

ర్యపటుత్వ మతని సేనకు । నపరిమితము సేసె నమ్మహాత్ముం డధిపా! 320 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; నృపతి= ఆ ముచుకుందుడనే రాజు; పురోహితున్‌ దూటినన్‌= తన పురోహితుడిని 
నిందించగా; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడైన పురోహితుడు; తపములన్‌= తపస్సులచేత; మంత్రములన్‌= మంత్రాలచేత; 
దేవతాపూజలన్‌= దైవ పూజాదికాలచేత; అతని సేనకున్‌= ఆ ముచుకుందుడి సైన్యానికి; వీర్య పటుత్వము= పరాక్రమ తీక్ష్‌ణతను; 
అపరిమితము+చేసెన్‌= సాటిలేనంతగా ప్రసాదించాడు. 
తాత్సర్యం: ఓటమి చవిచూసిన ముచుకుందు డనే రాజు తన పురోహితుడిని నిందించాడు. వెంటనే ఆ పురోహితుడు 
ఘోర తపస్సువలన, మహిమాన్విత మంత్రాల వలన, దైవపూజల మూలాన ముచుకుందుని సైన్యాలకు అత్యంత 
పరాక్రమ పటుత్వాన్ని ప్రసాదించాడు. 
విశేషం: ఇక్కడ పురోహితుడి మహిమాన్విత శక్తి సామర్భ్యాలూ, అట్లాంటి పురోహిత విరహితంగా రాజు కొనసాగలే డనీ, పురోహిత 
మహిమ చేతనే రాజు విశిష్ణుడు అవుతాడనీ సోదాహరణంగా నిరూపితం. అందువలనే ఈ కథ ఉదాహరించబడింది. 
ఆ.  బ్రహ్మశక్తి( బేరి రాజు సైన్యము దైత్య । సేన బడలు వడంగ6 జేయ నాత. 

డతి రయమున ముట్టె నలక గుబేరుండు । ననికి వెడలె నిజ బలాన్వితముగ. 321 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 293 


ప్రతిపదార్థం: (బ్రహ్మశక్తిన్‌+ పేర్చి= బ్రాహ్మణుడి యొక్క శక్తి వలన అతిశయించి; రాజు సైన్యము= ముచుకుందుడనే రాజుయొక్క 
సైన్యం; దైత్యసేన= కుబేరుడు పంపిన దైత్యసైన్యాన్ని; బడలు+పడంగన్‌+చేయన్‌= బలహీనపడేటట్టు చేయగా; ఆతండు= ఆ 
ముచుకుందుడు; అతి రయమునన్‌= మిక్కిలి వేగంతో; ముట్టెన్‌= ఎదుర్కొన్నాడు; కుబేరుండు= కుబేరుడు; అలుకన్‌= కోపంతో; 
నిజబల+అన్వితముగన్‌= తన సైన్యాలతో కూడి; అనికి వెడలెన్‌= యుద్దానికి వెళ్ళాడు. 


తాత్పర్యం: (బ్రాహ్మణుడి తపస్సు, మంత్రపూత దైవపూజాదికాలవలన పొందిన శక్తిచేత ముచుకుందుడి సైన్యం 
కుబేరుడి సైన్యాలను బలహీనపరిచేటట్టు ముచుకుందుడు తన సైన్యాలను పురికొల్పాడు. అందుకు ఆగ్రహించిన 
కుబేరుడు తన సైన్యసమూహాలతో ముచుకుందుడి సైన్యాలను ఎదుర్కొన్నాడు. 


వ. వెడలి సమరంబు సేయు సమయంబునం గిన్యరేశ్వరుం డన్నరేశ్వరు నాలోకించి. 322 


ప్రతిపదార్థం: వెడలి= కుబేరుడు యుద్దానికి వెళ్ళి, సమరంబు+చేయు సమయంబునన్‌= యుద్దం చేసే సమయంలో; 
కిన్నర+-ఈశ్వరుండు= కిన్నరులకు అధిపతిఅయిన కుబేరుడు; ఆ+నర+ ఈశ్వరున్‌+ఆలోకించి= ఆ ముచుకుందుడనే రాజును 
చూచి. 


తాత్పర్యం: కుబేరుడు యుద్ధభూమికి వెళ్ళి యుద్దం చేస్తున్న సమయంలో ముచుకుందుడిని చూచి - (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శా. 'దక్షుం డై తిటు బ్రహ్మశక్తిన భవద్దాహా విలాసం బమి 

త్రక్షోభం బొనరించెనే?” యనుడు నాతం డిట్లు 'నీ వంటి బ్ర 

హ్మ క్షత్రంబుల కేక యోని జననం బ వ్వేధ గల్పించె; యో 

గ క్షేమాకలనంబు సంగతములై కావింప( బంపండొకో! 323 
ప్రతిపదార్థం: ఇటు= ఈ విధంగా; (బ్రహ్మశక్తిన్‌= (బ్రాహ్మణశక్తి మూలంగానే; దక్షుండు+ఐతి(వి= పరాక్రమ సంపన్నుడ వయ్యావు; 
భవత్‌+బాహా విలాసంబు= నీ యొక్క బాహు పరాక్రమం; అమిత క్షోభంబు+ఒనరించెనే?= శత్రువులకు సంక్షోభం కలిగించగలదా?; 
అనుడున్‌= అని పలుకగా; ఆతండు= ఆ ముచుకుందుడు; ఇట్టు= ఈ రీతిగా; నీవంటి= నీవంటి; బ్రహ్మ క్షత్రంబులకున్‌= 
(బ్రాహ్మణ క్షత్రియులకు; ఏకయోని జననంబు= ఒకే జనన స్థానంలో పుట్టుకను; ఆ+వేధ కల్పించెన్‌= ఆ బ్రహ్మ సృజించాడు; 
యోగక్షేమ+ఆ కలనంబున్‌= ఆ బ్రహ్మ పరస్పర యోగక్షేమాల సంబంధాన్ని; సంగతములు+ఐ= ఒప్పిదమయ్యెటట్టు; 
కావింపన్‌+పంపండొకో!= చేయగా పంపడా? 
తాత్సర్యం: 'ఓ ముచుకుంద మహారాజా! (బ్రహ్మతేజశ్ళక్తి మూలాన్నే నీకు ఇంతటి అపూర్వ పరాక్రమసామర్థ్యాలు 
ఒనగూడి, విజృంభించావు గానీ నీకు మామూలుగా ఇంతటి సామర్థ్య మేదీ?' అని కుబేరుడు అధిక్షేపించాడు. అప్పుడు 
ఆ ముచుకుందుడు ఇట్టా సమాధానం చెప్పాడు. 'బ్రహ్మక్షత్రాలకు ఒకే తేజోరాశిని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. 
కనుకనే బ్రాహ్మణక్షత్రియుల యోగక్షేమాల సంబంధంగా ఆ (బ్రహ్మ ఉపేక్షించి ఎట్టా ఉండగలడు?; తప్పకుండా 
ఆ (బ్రహ్మ తగిన రీతిలోనే నా విషయంలో అనుగ్రహించాడు” అని వివరించాడు. 
వ. అనుటయు ధనదుండు సాంత్వన స్వరంబున. 324 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ముచుకుందుడు చెప్పగా; ధనదుండు= కుబేరుడు; సాంత్వన స్వరంబునన్‌= అనునయ 
పూర్వకమైన కంఠంతో. 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ముచుకుందుడు సమాధానం చెప్పగా విన్న కుబేరుడు అనునయంతో కూడిన మాటలతో - (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఉ. నాకును నీకు నేటికి రణం బొనరింప(గ నేను బంప నీ 
వేక ముఖంబుగా ధరణి యేలుము' నావుడు నవ్వి యవ్విభుం 
“డీ కుపతిత్వ మొల్ల నొరు నీగి మహత్వకరంబె విద్విష 
ద్దీకర మద్దుజార్జితమ పెంపొనరంగ భుజింతు దిక్పతీ! 325 


ప్రతిపదార్థం: నాకును నీకున్‌= నాకూ నీకూ (కుబేరుడికీ ముచుకుందుడికీ); రణంబు+ఒనరింపంగన్‌+ఏటికిన్‌= యుద్దం చెయ్యట 
మెందుకు?; ఏను+పంపన్‌= నేను ఆజ్ఞాపించగా; ఈవు+ఏకముఖంబుగాన్‌= నీవే స్వతంత్రంగా; ధరణి+ఏలుము= రాజ్యాన్ని 
పాలించుము; నావుడున్‌= అని కుబేరుడు అనగా; ఆ+విభుండు= ఆ ముచుకుందు డనే రాజు; నవ్వి= పరిహాస పూర్వకంగా 
నవ్వి; ఈ కుపతిత్వ ము+ఒల్లన్‌= ఈ కుటిల రాజ్యాధిపత్యం అంగీకరించలేను; ఒరు+-ఈగి= ఇతరులు ఇచ్చిన దానం; మహత్త్య 
కరంబె?= గొప్పదనాన్ని చేకూర్చగలదా?; విద్విషత్‌+భీకర= శత్రువులకు భయంకరమైన; మత్‌= నా యొక్క; భుజ+ఆర్జితము+అ= 
బాహుబలంతో సాధించిన రాజ్యాన్ని మాత్రమే; పెంపు+ఒనరంగన్‌= అతిశయించేటట్టుగా; భుజింతున్‌= అనుభవిస్తాను. 


తాత్పర్యం: కుబేరుడు అనునయంగా ముచుకుందునితో 'నీకూ నాకూ యుద్దం చెయ్యవలసిన అవసరంలేదు. 
నా నియోగంతో నీవు ఏకచ్చత్రాధిపత్యంగా ఈ రాజ్యాన్ని పాలించుకొముు' అని చెప్పగా ఆ ముచుకుందుడు 
పరిహాసపూర్వకంగా “ఓ కుబేరా! ఈ కపట రాజ్యాధిపత్యాన్ని నేను అంగీకరించను. ఇతరులు ఇచ్చే దానం స్వీకరిస్తే 
నాకు మహత్త్యకారణం కాజాలదు. నా బాహుపరా(క్రమంతో శత్రుసంహారం చేసి సంపాదించిన రాజ్యాన్నే ఏలుతూ 
సమస్తభోగాలనూ అనుభవిస్తాను. అదే నాకు సముచితం” అని సమాధానం ఇచ్చాడు. 


విశేషం: పరాక్రమ సంపన్నుడూ, వీరుడూ అయిన రాజు మహత్వానికి కారణం శత్రు సంహారంచేసి రాజ్యం చేజిక్కించుకొనటమేనని, 
వీరుడైన రాజు ఇతరులు ఇచ్చే దానాదులకు దోయిలొగ్గలేడని, అట్లా దానానికి చేతులు చాచటం అతడి పరా(క్రమానికి మచ్చ 
అనీ, వీరవిస్ఫూర్తి సంపాదిత రాజ్యరమ భోగయోగ్యమని ముచుకుందుడి మాటలవలన విదిత మవుతుంది. 


తిక్కన రచించిన ఈ ఉత్సలమాల ముచుకుందుడి వీరోచిత కార్యస్సురణకు సముచితంగా సాగింది. 


వ. అనిన విని పౌలస్సుండు నీ వధికుండ వట్లు సేయు'మని గారవించిన ముచుకుందుండు ముదితుండై చని 
సకలోర్వియు నిర్వక్త విక్రమంబున నేలె నని చెప్పిన విని యజాతశత్రుండు 'రాజధర్మంబులయం దైశ్వర్య ప్రీతి 
పుణ్యలోకంబులు నిరతిశయంబుగా( జేయం జాలునది యెయ్యది?' యని యడిగిన. 326 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని ముచుకుందుడు చెప్పగా విని; పౌలస్తుండు= పులస్వుడి వంశంలో జన్మించినవాడైన కుబేరుడు; 
నీవు+అధికుండవు+అట్టు+చేయుము+అని= నీవు గొప్పవాడవు అట్లాగే కానిమ్ము అని; గౌరవించినన్‌= మన్నించగా; ముచుకుందుండు= 
ముచుకుందు డనే రాజు; ముదితుండు+ఐ+చని= సంతోషంతో వెళ్ళి; సకల+ఉర్సియున్‌= సమస్త భూమండలాన్ని; నిర్వ(క్ర 
విక్రమంబునన్‌+ఏలెన్‌+అని చెప్పినన్‌ విని= సాటి లేని పరాక్రమంతో పరిపాలించా డని చెప్పగా విన్న; అజాత శత్రుండు= పుట్టని 
శత్రువులు గల ధర్మరాజు (శత్రువులు లేని ధర్మరాజు); రాజధర్మంబుల+అందున్‌= రాజుకు విహిత మైన ధర్మాలలో; ఐశ్వర్య 
(ప్రీతి పుణ్యలోకంబులు= సంపద యందలి ప్రీతి; శాశ్వత పుణ్యలోక (ప్రాప్తి అనే వాటిలో; నిరతిశయంబుగాన్‌= అత్యధికంగా; 
చేయన్‌+చాలునది+ఏ+అది= ఇవ్వగలిగిన ధర్మ మేది? అని+అడిగినన్‌= అని అడుగగా. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 295 


తాత్పర్యం: తన పరాక్రమంతో సంపాదించిన రాజ్యం నిర్వక్ర పరాక్రమంతో ఏలుతా' నని చెప్పిన ముచుకుందుడితో 
కుబేరుడు 'నీ వంతటి సమర్దుడవు. అట్టాగే చేయుము” అని చెప్పి మన్నించాడు. ముచుకుందుడు సంతోషించి 
సమస్తభూమండాలన్నీ పరాక్రమోపేతుడై పరిపాలించాడు. ఈ కథను భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 
'రాజధర్మాలలో పరమ సంపదను, పుణ్యలోక ప్రాప్తిని ప్రసాదించగల ధర్మ మేదో” తెలియజేయవలసిందని భీష్ముడిని 
ప్రార్థించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అతని కిట్టు లనియె నమర తరంగిణీ । సూను. 'డధిక భీతులైన సజ్జి 
నులకు నభయ మొసంగి యలఘు సౌఖ్యాత్ములం। జేత యెంతయును విశిష్ట మధిప! 327 


ప్రతిపదార్థం: అమర తరంగిణీ సూను(డు= దేవనది అయిన గంగాపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌*ఇట్టు+అనియెన్‌= ఆ 
ధర్మరాజుతో ఇట్టా అన్నాడు; అధిప!= ఓ ధర్మరాజా!; అధిక భీతుండు+ఐన= ఎక్కువ భయపడిన; సత్‌+జనులకున్‌= మంచి 
జనులకు; అభయము+ఒసం౧= భయంలేదని చెప్పి, అను[గ్రహించి; అలఘు సౌఖ్య+ఆత్ములన్‌+చేంత= మిక్కిలి సుఖాత్ములుగా 
చేయటం; ఎంతయును= మిక్కిలి; విశిష్టము= (శ్రేష్టం. 

తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో “ఓ ధర్మరాజా! అత్యంత భీతులైన ఉత్తమజనులకు అభయ మిచ్చి, వారికి 
సమస్తసుఖాలు సం(ప్రాప్రింపజేసి సంతోషాంతరంగులను చేయట మనేది రాజునకు ఉండవలసిన విశిష్టధర్మం” అని 
పలికాడు. 


వ. అని వెండియు. 328 
తాత్పర్యం: అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


క. “విను! పర్దన్యుడు భూతము । లను బండిన మ్రాను పక్షులను బ్రోచువిధం 
బున నీవు బంధువుల, స । జ్ఞన యుతముగ బ్రోవు; మది ప్రశస్తం బనఘా! 329 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడ వైన ఓ ధర్మరాజా!; విను= శ్రద్దతో వినుము; పర్జన్యుండు= వర్షాధి దేవత అయిన ఇంద్రుడు; 
భూతములను= ప్రాణులనూ; పండిన [మ్రాను= ఫలాలతో నిండిన చెట్టు; పక్షులను= అనేక పక్షి సంతతిని; (ప్రోచు విధంబునన్‌= 
సంరక్షించే విధంగానే; ఈవు= నీవు; బంధువులను= చుట్టాలను; సత్‌+జనయుతముగన్‌+(ప్రోవుము= మంచి జనులతో పాటు 
రక్షించుము; అది ్రశస్తంబు= అది సర్వ(శ్రేష్టం. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఇంద్రుడు సమస్త ప్రాణికోటిని వర్షధారలతో సంరక్షించినట్టు, ఫలభరితమైన చెట్టు 
అనేక పక్షిసంతతిని పోషించిన రీతిగా, నీవు మంచివాళ్ళందరినీ చుట్టాలతోపాటు సంరక్షించుము. అది రాజధర్మాలలో 
మిక్కిలి (ప్రశస్తమైనది. 

విశేషం: అలం: మాలోపమ. 


వ. అనిన విని ధర్మనందనుండు 'విప్రప్రభృతులకు నిజధర్మవర్తనంబుల జీవనంబుల నడవక తక్కిన నె? ట్లని 
యడిగిన( బితామహుం డతనితో 'నాపద దనికిన నితర జాతి వృత్తంబు గర్వితంబుగా దట్లయినను 
నాయుధోపజీవనాదిక్షత్ర ధర్మంబులంజేసి బ్రాహ్మణ్యంబు వట్రపడి బ్రాహ్మణులు క్షత్రసము లగుదురు. వాణిజ్య 
ప్రముఖ వైశ్యక్రియ లాచరించి వైశ్యసము లగుదురు. నిత్యానుష్టానంబులు లోనుగా6 గలయవి డిగవిడిచి 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధనలోభ తాత్పర్యంబున శూద్ర ప్రాయులై చరించి శూద్రసము లగుదురు; దక్కిన జాతులవారందరు దమదమ 
తారతమ్యంబులతో నిట్ల నిజజాతి విహీను లగుదు; రట్టివారు జాత్యుత్తమ కృత్యంబునకు(బాత్రంబులు గారు; 
భూకాంతుండింతయు నెఠింగి యర్హప్రకారంబులం బ్రజ నడిపి రక్షించినం బ్రజాకృతం బగు ధర్మంబునందుC 
జతుర్జాంశంబునకు నుక్తుం డగు బ్రజల బాతకంబులం బొరయకుండ నరయం జాలక దండ్యదండన 
రహితుం డైన మహీవిభుని వారలచేసిన పాతకంబుల నాలవపాలు వొందు. గొందటు బుధు లంతయుం 
బొందు నని చెప్పుదు'రనుటయు నమ్మనుజనాథుండు. 330 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విన్న; ధర్మనందనుండు= ధర్మరాజు; విప్ర ప్రభృతులకున్‌= బ్రాహ్మణులు మొదలైన 
వర్గాలవారికి; నిజ ధర్మవర్తనంబులన్‌= తమ ధర్మానుగుణ వర్తనాలలో; జీవనంబులు నడవక తక్కినన్‌= జీవితాలను సాగించకపోతే; 
ఎట్టు+అని+అడిగినన్‌= ఏమిటి గతి? అని (ప్రశ్నించగా; పితామహుండు= కురుపితా మహుడైన భీష్ముడు; అతనితోన్‌= ఆ 
ధర్మరాజుతో; ఆపద దనికినన్‌= విపత్తు సంభవిస్తే; ఇతర జాతి వృత్తంబు= ఇతర వర్ణాల నడవడి; గర్వితంబు+కాదు= నిందించదగ్గది 
కాదు; అట్టు+అయినను= అట్టా అయినప్పటికి; ఆయుధ+ఉపజీవన+ఆది= ఆయుధాలతో జీవనం మొదులుకొని; 
క్షత్రధర్మంబులన్‌+చేసి= రాజధర్మాలవలన; బ్రాహ్మణత్వంబు వట్రపడి= (బ్రాహ్మణత్వం క్షీణించి; బ్రాహ్మణులు క్షత 
సములు+అగుదురు= బ్రాహ్మణులు రాజులతో సమాను లౌతారు; వాణిజ్య ప్రముఖ= వర్తకం మొదలైన; వైశ్యక్రియలు+ఆచరించి= 
వైశ్యులకు ఉచితమైన పనులు చేసి; వైశ్య సములు+అగుదురు= వైశ్యులతో సమాను లవుతారు; నిత్య+అనుష్టానంబులు= 
అనునిత్యమూ ఆచరించవలసిన అగ్ని కార్యాదులు; లోనుగాన్‌+కలయవి= మొదలుకొని గల కార్యా లన్నిటిని; డిగవిడిచి= వదలిపెట్టి; 
ధనలోభ తాత్సర్యంబునన్‌= ద్రవ్యంమిది ఆసక్తి మూలంగా; శూద్ర ప్రాయులు+ఐ చరించి= శూ(ద్రులవలె నడుచుకొని; 
శూద్రసములు+అగుదురు= శూద్రులతో సమాను లవుతారు; తక్కిన జాతులవారు+అందజున్‌= ఇతర వర్గాల వారందరూ; 
తమతమ తారతమ్యంబులతోన్‌= వారి వారి తరతమ భేదాలతో; ఇట్టు= ఇదే రీతిగా; నిజ జాతి విహీనులు+అగుదురు= తమ 
వర్ణాలకంటె నీచులవుతారు; అట్టివారు= అట్లాంటివారు; జాతి+ఉత్తమ కృత్యంబునకున్‌= ఆయా వర్ణాల శ్రేష్టమైన కార్యాలకు; 
పాత్రంబులు+కారు= అర్హులు కాలేరు; భూకాంతుండు= భూమికి భర్త అయిన రాజు; ఇంతయున్‌+ఎణింగి= పైన పేర్కొన్న 
సమస్తమూ గుర్తించి; అర్హ ప్రకారంబులన్‌= తగిన పద్దతులలో; (ప్రజన్‌ నడపి రక్షించినన్‌= ప్రజలను ఏలుకొని సంరక్షిస్తే; 
ప్రజాకృతంబు+అగు= (ప్రజలు చేసిన; ధర్మంబునందున్‌= ధర్మంలో; చతుర్ధ+అంశంబునకున్‌+ఉక్తుండు+అగున్‌= నాలుగో 
భాగానికి అర్హుడు అవుతాడు; ప్రజలన్‌= (ప్రజలను; పాతకంబులన్‌+ పొరయకుండన్‌+అరయన్‌+చాలక= పాపాలు అంటకుండా 
పరిపాలించక పోతే; దండ్యదండన రహితుండు+ఐన= శిక్షార్హుడైన వాడిని శిక్షించ లేని; మహీవిభుని= రాజును; వారల చేసిన 
పాతకంబులన్‌= (ప్రజలు చేసిన పాపాలలో; నాలవ పాలు పొందున్‌= నాలుగవ వంతు అనుభవిస్తాడు; కొందణు బుధులు= (అయినా) 
కొంతమంది పండితులు; అంతయున్‌+పొందున్‌+అని చెప్పుదురు= (ప్రజలు చేసిన పాపమంతా రాజుకు చెందుతుం దని 
చెప్పుతున్నారు; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+మనుజ నాథుండు= ఆ మానవనాథుడైన ధర్మరాజు. 


తాత్సర్యం: ప్రజలను సంరక్షించటం రాజధర్మాలలో శ్రేష్టమైనదని భీష్ముడు చెప్పగా, ధర్మరాజు “బ్రాహ్మణుడు 
మొదలుకొని ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మ నిర్వహణం చేయకుండా తప్పితే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించాడు. 
ac) థి 
“ఆపద సమయాలలో ఆయా వర్ణాలవారు స్వజాతి ధర్మాన్ని వదలిపెట్టినా నిందార్హులు కారు. శస్రోపజీవులైన రాజులు 
ఆచరించే ధర్మాలను బ్రాహ్మణులు ఆచరించి, బ్రాహ్మణ్యాన్ని కోల్పోయి, రాజుతో సమానులౌతారు. వైశ్యులకు 
తగిన వాణిజ్యం మొదలుకొని ధర్మాలను పాటించి వైశ్యులతో సమానులౌతారు. నిత్యకృత్యాలైన అగ్నిష్టోమాది 
కార్యాలను వదలిపెట్టి, ధనలోభులై శూ(దులవలె ప్రవర్తించి శూ(ద్రులతో సమాను లౌతారు. ఇట్లాగే ఇతర వర్ణాలవారు 
తమతమ ధర్మాలను వదలిపెట్టి ఇతర ధర్మాచరణచేత తమ వర్ణాలకంటె హీనమైన వారవుతారు. అట్లాంటి వారు 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 297 


ఉత్తమ కార్యాలను ఆచరించటానికి అర్హులు కాలేరు. ఈ విషయాలను రాజు జాగరూకుడై గుర్తించి, ఆయా 
వర్ణాలవారిని తగిన రీతిలో సంరక్షించటం రాజుకు ఉత్తమధర్మం. ఆ (ప్రజలు చేసే ధర్మానుగుణ (ప్రవర్తనవలన 
వారు సంపాదించుకొనే ధర్మంలో నాలుగవ వంతు ఆ రాజుకు చెందుతుంది. ప్రజలకు ఎట్లాంటి పాపోలంటకుండా 
పాలించకపోయినా, శిక్షారులను దండించకపోయినా ఆ (ప్రజలు చేసిన పాపంలో నాలుగవ వంతు రాజు అనుభవిస్తా 
డని కొందరు పెద్దలు చెప్పుతున్నారు. కాని, మరికొందరు ఆర్యులు అట్లాంటి ప్రజలు దుష్ట కార్యాచరణవలన 
(స) ౧ అయ 
సంపాదించుకొన్న పాపమంతా రాజే అనుభవించవలసి ఉంటుం దని వక్కాణించారు” అని భీష్ముడు ధర్మరాజునకు 
వివరించాడు. 


ఆ. “వినుము! వివిధ సుఖము లనుభవింప(గ రాజ్య । విభవ యుక్తి. దిరుగ వేడ్క లేదు 
నాకు ధర్మరక్షణము మీ(ది భరము ద । ల్లోప భయము మనములోనం బెద్ద. 331 


ప్రతిపదార్థం: వినుము= ఓ తాతా వినుము; నాకున్‌= నాకు (ధర్మరాజుకు); వివిధ సుఖములు+అనుభవింప(గన్‌= నాకు అనేక 
సుఖాలు అనుభవించా లనీ; రాజ్య విభవ యుక్తిన్‌+ తిరుగన్‌= రాజ్య వైభవోపేతమైన యుక్తియుక్తంగా నడచుకోవాలనీ; వేడ్క లేదు= 
కోరిక లేదు; మనము లోనన్‌= నా మనస్సునందు; ధర్మరక్షణము మీ(ది భరమున్‌= ధర్మాన్ని రక్షించే భారం; తద్‌+లోపభయమున్‌= 
తద్విరహితమైన దానివలన భయమూ; పెద్ద= మిక్కిలి పెద్దదిగా తోస్తున్నది. 


తాత్సర్యం: 'ఓ తాతా వినుము! సమస్త సుఖాలు అనుభవించాలన్న కోరికగానీ, రాజ్య వైభవ సముపేతంగా 
జీవించాలన్న కుతూహలంగానీ నాకు లేదు. ధర్మరక్షణ చేయటమనే భారమూ, ధర్మరక్షణ చేయకపోవటమనే 
భయమూ నా మనసును మిక్కిలి పీడిస్తూ ఉంటాయి. 


వ. కావున. 332 
తాత్పర్యం: అందువలన. 


చ. అనఘ! యనేక దోష మగునట్టి మహీవహనంబు నొల్ల; దం 
డన పరుషత్వ మేటికి? దృఢ ప్రశమంబున నేను గానకుం 
జనియెద' నన్న భీష్ము. 'డిది జాడ్యము గాక నృపాలధర్మమే 
మనుజ వరేణ్య! నీ మనము మార్దవ మగ్గల; మిట్టు నొప్పునే? 333 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడవైన ఓ తాతా!; అనేక దోషము+అగునట్టి= అనేక పాపాలకు నిలయమైన; 
మహీవహనంబున్‌+ఒల్లన్‌= రాజ్యభారాన్ని మోయటానికి అంగీకరించలేను; దండన పరుషత్వము+ఏటికిన్‌= దండనీతితో కూడిన 
కాఠిన్యం ఎందుకు?; ఏను= నేను; దృఢ ప్రశమంబునన్‌= దిట్టమైన ప్రశాంతితో; కానకున్‌+చనియెదన్‌= తపోవనానికి వెళ్ళుతాను; 
అన్నన్‌= అని ధర్మరాజు తన అభిప్రాయాన్ని వెల్లడించగా; భీష్ముండు= తాత అయిన భీష్ముడు; మనుజవరేణ్య!= మానవ (శ్రేష్టుడవైన 
ఓ ధర్మరాజా!; ఇది జాడ్యము+కాక= ఇదొక రకమైన జడత్వమే కాని; నృపాల ధర్మమే!= క్షత్రియ ధర్మం అవుతుందా?; నీ మనము 
మార్దవము+అగ్గలము= నీ మనసు మృదుత్వం గొప్పది; ఇట్టున్‌+ఒప్పునే?= ఈ విధమైతే సముచితమేనా? 


తాత్సర్యం: 'ఓ తాతా! అనేక పాపాలకు ఆకరమైన రాజ్యభారాన్ని అంగీకరించలేను. దండనీతి ప్రయోగం మిక్కిలి 
కఠినమైనది. దానిని నేను నిర్వహించలేను. పరమ(ప్రశాంతమైన తపోవనంలో ముక్కుమూసికొని జీవించాలని 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోరుకొంటున్నాను” అని ధర్మరాజు తన దృఢాభి[ప్రాయాన్ని స్పష్టం చేశాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజు 
మానవ శ్రేష్టుడనే విషయాన్ని గుర్తుచేసి “ఇది నీలోని జడత్వమే గాని వేరు కాదు. కాకపోతే ఇది క్షత్రియధర్మమా? 
నీ మనసు మిక్కిలి మృదువైందనే విషయం నాకు తెలుసు. అయినా రాజైన వాడికి ఉండవలసిన లక్షణ మిదేనా? 
ఇది సముచితమేనా?” 


వ. ని న్నొత్తి చెప్పుటకుం బాండు విచిత్రవీర్య శంతను లున్నవారే? నా బుద్ధి వినుము. 334 


ప్రతిపదార్థం: నిన్నున్‌+ఒత్తి చెప్పుటకున్‌= నీకు గట్టిగా ప్రబోధించటానికి; పాండు విచిత్రవీర్య శంతనులు+ఉన్నవారే?= పాండు 
మహారాజుగాని విచిత్రవీర్య ధరాధిపతిగాని, శంతన మహారాజుగాని (ప్రస్తుతం లేరు కదా!; నా బుద్దిన్‌ వినుము= నా ఆలోచనను 
ఆలకించుము. 


తాత్పర్యం: నిన్ను మిక్కిలి ప్రబోధించటానికి పాండురాజు గానీ, విచిత్రవీర్యుడు గాని, శంతన మహారాజుగాని 
లేరు కదా! కాబట్టి సహనంతో నా హితవును వినుము. 


విశేషం: ఇక్కడ భీష్ముడు పాండురాజు, విచిత్రవీర్యుడు, శంతనులను ప్రస్తావించటం ఎంతో సముచితంగా ఉన్నది. సంక్షుభిత 
మనస్కులైన వారికి పెద్దల పలుకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఉత్తమమార్గాన్ని చూపుతాయి. అందుకే రాజ్యాధికారం వద్దంటున్న 
ధర్మరాజుతో భీష్ముడు 'నీకు ఇప్పుడు గట్టిగా ధర్మబోధ చెయ్యటానికి పాండురాజాది పెద్దలు లేరు. నీకు ఉన్న పెద్ద దిక్కు నేనే. 
అందుకే నీ హితాన్ని కోరి చెప్పుతున్న నా పలుకులను ఆలకించి ఆచరించుము” అని తన మాటలకు అనుగుణంగా (ప్రవర్తించు 
మని ధర్మరాజుతో చెప్పాడు. 


ఈ చిన్ని వచనంలో 'నిన్నొత్తి చెప్పుటకు” అని తిక్కన రచించి 'నిన్ను శాసించటానికి, నీకు తగిన రీతిలో చెప్పటానికి” 
అనే ప్రత్యేకార్ణాలను స్ఫురింపజేసి తన ప్రత్యేకతను (ప్రకటించుకొన్నాడు. 
ఆ. _ ఈంగ కాలి యంత యేనియు వీసర । పోవకుండ ధర్మమునన నడచి 
రయ్య! తొంటి రాజుల క్రోధ కామ ప్ర | యుక్త దండధరణ మొప్పు( గాక. 335 


ప్రతిపదార్థం: అయ్య!= ఓ ధర్మరాజా! తొంటి రాజులు= పూర్వరాజులు; ఈంగ కాలి+అంత+ఏనియున్‌= ఈగ కాలి అంత 
అంటే అణుమాత్రమైనా; వీసరపోవకుండన్‌= వెలితి రానీయకుండా; ధర్మమునన్‌ నడచిరి= రాజధర్మంతోనే నడచుకొన్నారు; అక్రోధ 
కామ (ప్రయుక్త దండ ధరణము= కోపమూ, కామమూ లేని ప్రయోగంతో దండనీతిని ధరించటం; ఒప్పున్‌+కాక= సముచితం 


కదా! 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! పూర్వరాజులు అణుమాత్రమైనా వెలితిరానీయక క్షత్రియోచిత ధర్మపాలన సాగించారు. 
క్రోధాన్ని, కామాన్ని పరిత్యజించి దండనీతితో రాజ్యపాలన చేయటం రాజు వైన నీకు సముచితం”. 
క దానాధ్యయన యజనముల । తో నుర్వీజనుల( గావ€ దొడ(గుట పతికిం 

దా నజ కల్పిత ధర్మము; । దీని విడుపు నరకమునకు. దెరు వగు నధిపా! 336 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా!; దాన+అధ్యయన యజనములతోన్‌= దానం చేయటం, వేదాధ్యయనం కొనసాగించటం, 
యజ్ఞయాగాది కార్యాచరణం - అనే వాటితో; ఉర్వీజనులన్‌= భూప్రజలను; కావన్‌+తొడ(గుట= సంరక్షించ నారంభించటం; 


పతికిన్‌+తాన్‌+అజ కల్పిత ధర్మము= రాజునకు అదే బ్రహ్మచేత సృష్టించబడిన ధర్మం; దీని విడుపు= దీన్ని చేయకుండా 
వదలిపెట్టటం; నరకమునకున్‌+తెరువు+అగున్‌= నరకానికి మార్గమవుతుంది. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 299 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, వేదాధ్యయనాదులు నీవంటి ఉత్తమ రాజులకు పరమేష్టి 
విధించిన విహితధర్మం. దీనిని చేయకుండా వదలిపెడితే నరకప్రాప్తి తప్పదు”. 


క. కావున వర్ణాశ్రమముల । నేవిధమున నైన నడపు లెడలక యుండం 
గావంగ నోపు నృపతికి | లే వలజ కుభయలోక లీలలయందున్‌. 337 


ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; వర్ష+ఆశ్రమములన్‌= నాలుగు వర్ణాలను, నాలుగు వర్ణాలకు తగిన నాలుగు ఆశ్రమాలను; 
ఏ విధమునన్‌+ఐనన్‌= ఎన్ని కష్టాలకైనా ఓర్చి; నడపులు+ఎడలక+ఉండన్‌= కొనసాగింపులు వదలకుండా; కావంగన్‌+ఓపు= 
సంరక్షించే సామర్హ్యంగల; నృపతికిన్‌= రాజునకు; ఉభయ లోక లీలల యందున్‌= ఇహపరలోకాలలోని లీలా విశేషాలలో; అలజళ్ళు 
లేవు= ఎట్లాంటి భయాందోళనలు ఉండవు. (కాగా సర్వ సుఖ ప్రాప్తి కలుగుతుంది). 

తాత్పర్యం: 'కాబట్టి నాలుగు వర్ణాలను, నాలుగు ఆశ్రమాలను ఎట్లాగైనాసరే నిర్వర్తిస్తే ఆ రాజునకు ఇహపరలోకాలలో 
ఎట్లాంటి భయాందోళనలు లేక సమస్త సౌఖ్యాలు సమకూరుతాయి అది రాజధర్మం”. 


వ. ఇ ట్లగుటం దెలుపునది యొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 338 

ప్రతిపదార్థం: ఇట్టు+ అగుటన్‌+తెలుపునది= ఈ విధంగా జరిగిన దని తెలుపటానికి; ఒక్క+ఇతిహాసంబు+కలదు= ఒక పూర్వకథ 

ఉన్నది; ఆకర్లింపుము= వినుము. 

తాత్పర్యం: 'దీనిని సోదాహరణంగా వివరించే ఒక పూర్వకథ ఉన్నది చెప్పుతాను వినుము” అన్నాడు భీష్ముడు. 
కేకయరాజ రాక్షస సంవాద ప్రకారము (సం. 12-78-6) 


క _ పరమ నియతిమైం గేకయ । నరపతి యధ్యయన విధి యొనర్వంగ నటవీ 
పరిసరమున కే(గినయెడ । ధరణీశ్వర! పట్టె నొక్కదానవు డతనిన్‌. 339 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= భూ భర్తవైన ఓ ధర్మరాజా!; కేకయ నరపతి= కేకయరాజు; పరమ నియతిమైన్‌= (శ్రేష్టమైన 
నియమంతో; అధ్యయన విధి+ఒనర్చన్‌= వేదాధ్యయన విధి నిర్వహణకు; అటవీ పరిసరమునకున్‌+ఏగిన యెడన్‌= 
అరణ్య(ప్రాంతాలకు వెళ్ళినప్పుడు; అతనిన్‌= ఆ కేకయ రాజును; ఒక్కదానవుండు= ఒకానొక రాక్షసుడు; పట్టెన్‌= 
పట్టుకొన్నాడు. 

తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! కేకయరాజు పరమ నియమానుగుణంగా వేదాధ్యయనం నిర్వహించటంకొరకు అరణ్య 
ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో ఆ రాజును ఒక రాక్షసుడు పట్టుకొన్నాడు. 


వ. _ పట్టినం బ్రబలుం డగు నద్దనుజునిం ద్రోచిపోవంజాలక యమ్మహీపాలుండు వాని కిట్లనియె. 340 


ప్రతిపదార్థం: పట్టినన్‌= రాక్షసుడు కేకయరాజును పట్టుకొనగా; ప్రబలుండు+అగు= మిక్కిలి బలవంతుడైన; ఆ+దనుజునిన్‌= 
ఆ రాక్షసుడిని; త్రోచి పోవన్‌+చాలక= త్రోసి పుచ్చలేక; ఆ+మహీపాలుండు= ఆ కేకయ రాజు; వానికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ 
రాక్షసుడితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆ రాక్షసుడు కేకయరాజును పట్టుకొనగా మిక్కిలి బలవంతుడైన ఆ రాక్షసుడిని ఎదిరించలేక ఆ 
కేకయరాజు రాక్షసుడితో ఇట్లా అన్నాడు. 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర 


“మ్రుచ్చిమియును అంకు నెచ్చోట నైన నా। భూమిలోపల లేదు భూమిసురులు 
వేదాధ్యయన యజ్ఞవిధి దానతత్పరుల్‌ । రాజులు బ్రాహ్మణారాధనంబు 
జన్నముల్‌ సేతయు సమరానివర్తన । వ్రతమును గలరు గోరక్షణాది 
వార్తావినీతులై వైశ్యులు నడపుదు । రమ్మూండు జాతుల కధికభక్తి 


తే. తోడ శుశ్రూషసేసి శూద్రులు చరింతు; । రేమి రంధ్రంబు గాంచి నీ విట్లు వెరవు 
మాలి పట్టి తత్యుద్ధతలీల నన్ను(? । దల(ప నిది నీకు బథ్యమే దానవేంద్ర! 341 


ప్రతిపదార్థం: దానవ+ఇం(ద్ర!= ఓ రాక్షస శ్రేష్టుడా!; నా భూమిలోపలన్‌= నా రాజ్యంలో; ఏ చోటన్‌+ఐనన్‌= ఎక్కడైనా; 
'ముచ్చిమియును= దొంగతనమూ; అంకు= వ్యభిచారమూ; లేదు= కనిపించదు; భూమిసురులు= (బ్రాహ్మణులు; వేద+అధ్యయన, 
యజ్ఞవిధి, దాన తత్పరుల్‌= వేదాధ్యయనం చేయటమూ, యజ్ఞయాగాదులు ఆచరించటమూ, దానధర్మాలు చేయటమూ అనే 
పనుల్లో ఆసక్తిని కలిగి ఉంటున్నారు; రాజులు= క్షత్రియులు; (బ్రాహ్మణ+ఆరాధనంబున్‌= బ్రాహ్మణులను పూజించటమూ; 
జన్నముల్‌+చేత(యున్‌= యజ్ఞయాగాదులు చేయించటమూ; సమరానివర్తన (సమర+అని వర్తన) వ్రతమును+కలరు= యుద్దము 
నుండి వెనుకకు తిరిగి రాకుండుట అనే (వ్రతాలు కలిగి ఉన్నారు; వైశ్యులు; గోరక్షణ+ఆది= గోపాలనం మొదలుకొని; వార్తా 
వినీతులు+ఐ నడపుదురు= జీవనాన్ని నియమబద్ధంగా సాగిస్తున్నారు; శూద్రులు; ఆ+మూండు జాతులకున్‌= ఆ మూడు వర్ణాలకు; 
అధిక భక్తి తోడన్‌= మిక్కిలి భక్తితో; శుశ్రూష చేసి చరింతురు= సేవచేసి జీవిస్తున్నారు; ఇట్టు= ఈ విధంగా; నీవు; 
ఏమిరం(ధ్రంబు+కాంచి= ఏ దోషం చూచి; వెరవు మాలి= తెలివిలేనివాడవై; అతి+ఉద్దతలీలన్‌= మిక్కిలి గర్వవిలాసంతో; నన్ను 
పట్టితి(వి)?= నన్ను పట్టుకొన్నావు?; తల(పన్‌= ఆలోచించగా; ఇది= ఈ విధంగా నన్ను పట్టుకొనటం; నీకున్‌+పథ్యమే?= నీకు 
హితమేనా? 


తాత్సర్యం: 'ఓ రాక్షస[శ్రేష్టా! నా రాజ్యంలో ఎక్కడా జారచోర దురాచారాలు లేవు. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో 
యజ్ఞయాగాదులు చేస్తున్నారు. రాజులు బ్రాహ్మణార్భనలతో పాటు యజ్ఞయాగాదులు, యుద్దంలో పాల్గొనటం 
అనే వ్రతాలు పాటిస్తున్నారు. వైశ్యులు గోపాలన, వాణిజ్యం నిర్వహిస్తున్నారు. ఈ మూడు వర్ణాలవారిని శూద్రులు 
పరమభక్తిపరులై సేవిస్తున్నారు. నా రాజ్యంలో ఏ దోషాన్ని పసిగట్టి ఈ విధంగా గర్వించి అకారణంగా నన్ను 
పట్టుకొన్నావు? నీకిది ఉచితమా?' 


విశేషం: నాలుగు వర్గాల వాళ్ళు తమ జాత్యుచిత కార్యకలాపాలలో నిమగ్నులై సుఖజీవనం చేస్తున్నారనీ, అది మచ్చలేని తన 
రాజ్యపాలనమని కేకయరాజు రాక్షసుడికి తెలిపాడు. 


చ.  అనుటయు నమ్మహాదనుజు. డాతని కిట్లను 'నట్టి వానింగా 

నిను గని వర్ణరక్షణము నిర్మలచిత్తత( జేయు రాజు కీ 

డున(బడకున్మి దెల్బంగం గడుం బ్రియమై చనుదెంచితిన్‌; మహీ 

జనపరిరక్ష యస్థలిత సౌమ్యత నిట్ల యొనర్పు భూవరా!' 342 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కేకయ రాజు పలుకగా; ఆ+మహాదనుజుండు= ఆ గొప్ప రాక్షసుడు; అతనికిన్‌+ఇట్టు+అనున్‌= 
ఆ కేకయ రాజుతో ఇట్టా అన్నాడు; భూవరా!= ఓ రాజా!; అట్టివానిన్‌+కాన్‌= అట్టాంటి ఉత్తముడిగా; నిన్నున్‌+కని= నిన్ను చూచి; 
వర్ల రక్షణమున్‌= వర్ణాశ్రమ ధర్మాలను; నిర్మల చిత్తతన్‌+చేయు= పరిశుద్ద మనస్సుతో చేసే; రాజు; కీడునన్‌+పడక+ఉన్కి= 
ఆపదలపాలు కాకుండా ఉండటాన్ని; తెల్పంగన్‌= తెలియజేయటానికి; కడున్‌+ప్రియమై= మిక్కిలి ప్రీతియె; చనుదెంచితిన్‌= వచ్చాను; 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 301 


ఇట్టు= ఈ రీతిగానే; మహీజన పరిరక్ష= భూ ప్రజల సంరక్షణ; అస్థలిత= జారుపాటు లేని (తొట్రుపాటులేని లేదా చలించని); 
సౌమ్యతన్‌= మంచితనంతో; ఒనర్పు= కొనసాగించుము. 


తాత్పర్యం: 'నన్నెందుకు బంధించా'వని కేకయరాజు (ప్రశ్నించగా ఆ రాక్షసుడు అతనితో “నీవు ఉత్తముడవని, 
నాలుగు వర్ణాశ్రమాల ధర్మనిర్వహణం నిర్మలమనస్సుతో చేసే రాజునకు ఎట్లాంటి ఆపదలు రావని తెలుపటానికి 
మిక్కిలి ప్రీతితో ని న్నీ విధంగా బంధించాను. ఇదే రీతిగా ప్రజలను ఏ మాత్రం తొట్రుపాటు లేని సౌమ్యతతో 
రాజ్యపాలన కొనసాగించుము”. 
వ. _అనిపలికి సఖ్యంబు సేసి చనియె నని చెప్పినం గౌంతేయాగ్రజుండు సంతోషించి ' జీవనాభావం బైనచో క్షత్రియ 
కర్మానుష్టానంబునకు నశక్తుం డగు విప్రుం డెట్లు బ్రదుకు వా/”' డని యడిగిన భీష్ముం డిట్లనియె. 343 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సఖ్యంబు+చేసి చనియెన్‌= స్నేహం చేసికొని వెళ్ళిపోయాడు; అని చెప్పినన్‌= అని భీష్ముడు 
ధర్మరాజుతో చెప్పగా; కౌంతేయ+అ[గ్రజుండు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; సంతోషించి= ఆనందించి; 
జీవన+అభావంబు+ఐనచోన్‌= జీవనం కొనసాగించటం కష్టమైతే; క్షత్రియ కర్మ+అనుష్టానంబునకున్‌= రాజోచిత కర్మాచరణానికి; 
అశక్తుండు+అగు= శక్తిహీనుడైన; విఫ్రుండు= (బ్రాహ్మణుడు; ఎట్టు బ్రదుకు వా(డు?+అని+అడిగినన్‌= ఎట్టా జీవించగలడని 
ధర్మరాజు అడుగగా; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: కేకయరాజును రాక్షసుడు మెచ్చుకొని స్నేహం చేసి వెళ్ళిపోయాడు. ఈ కథ విన్న ధర్మరాజు 
సంతోషాంతరంగుడై 'జీవనం కొనసాగించటం కష్టమైనప్తుడు రాజోచిత కర్మానుష్టానం నెరపలేని బ్రాహ్మణుడు 
ఎట్టా జీవించగలడో వివరించు" మని భీష్ముడిని అడుగగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. 


చ. మనం జను నుప్పు నువ్వులును మాంసము గోవు వృషంబు( గూడు( గ 
ల్లును ఘృత తైల మాక్షికములున్‌ ధృతకేసరమైన జంతువున్‌ 
ధన మధికంబుగా( బడయు దానికి నేనియు విక్రయింప( గా 
దనుమతి యూంది వైశ్యకృతినైనను విప్రన కాపదాగతిన్‌.' 344 


ప్రతిపదార్థం: విప్రునకున్‌+ఆపద్‌+ఆగతిన్‌= (బ్రాహ్మణుడు ఆపత్సమయంలో (అంటే ఆపద్దర్మంగా); అనుమతి+ఊంది= అనుజ్ఞ 
పొంది; వైశ్యకృతిన్‌+ఐనను= వైశ్య ధర్మాన్ని అవలంబించి అయినా; మనన్‌+చనున్‌= జీవించటం సముచితమే (అయితే); 
ధనము+అధికంబుగాన్‌+పడయుదానికిన్‌+ఏనియున్‌= ధనం ఎక్కువగా పొందటానికి; ఉప్పు, నువ్వులు, మాంసము, గోవు, 
వృషంబున్‌+కూడున్‌+కల్లును= ఉప్పు, నువ్వులు, మాంసము, ఆవు, ఎద్దు, అన్నము, కల్టు; ఘృత తైల మాక్షికములున్‌= నేయి, 
నూనె తేనెటీగల వలన తయారైన తేనెలను; ధృతకేసరము+ఐన జంతువున్‌= వెంట్రుకలు గల జంతువును (గుర్రము మొదలైనవి); 
విక్రయింపన్‌+కాదు= అమ్మరాదు. 


¥ a అర్న oA షి 5 
తాత్సర్యం: బ్రాహ్మణుడు స్వకీయవృత్తిలో జీవించలేనప్పుడు ఆపద్దర్మంగా వైశ్యవృత్తిని స్వీకరించి జీవించవచ్చును. అయితే 
అత్యధికంగా ధనం లభిస్తుం దన్న ఆశతో ఉప్పు, నువ్వులు, మాంసం, గోవు, ఎద్దు, అన్నం, కల్లు, నేయి, నూనె, తేనెలను 
కేసరాలు గల జంతువు అంటే గుర్రం మొదలైనవి అమ్మరాదు. ఇది నియమం” అని భీష్ముడు వివరించాడు. 


విశేషం: మూలంలో సవిస్తరంగా సుమారు 7, 8 శ్లోకాలలో సాగిన వివరణను తిక్కన ఒక చంపకమాలలో సంక్షిప్తసుందరంగా 
వివరించాడు. మూలంలో తేనె సంగతి లేదు. మహిషమని మూలంలో ఉండగా తిక్కన గోవును పేర్కొన్నాడు. కేసరాలుగల జంతువు 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


గుర్రమని నీలకంఠ వ్యాఖ్య. కృతాన్నం అంటే పక్వాన్నమని నీలకంఠీయం. అన్నం విక్రయించరా దంటే అన్నం పరబ్రహ్మస్వరూపం- 
కనుక దానిని విక్రయిస్తే దానికి మూలమైన భూమిని విక్రయించినట్లే భూమి సర్వ దేవతామయం కనుక విక్రయించటం సముచితం 
కాదని వివరణ. మూలంలో నీటిని విక్రయిస్తే బ్రాహ్మణుడికి నరకప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది. కాని ఆ విషయం తిక్కన 
తడవలేదు. విక్రయించరాదని నిషేధించాడు. 


వ. అనినవినిధర్మతనయుండు 'యజ్ఞంబు లెట్లయిన సమీచీనంబు లగు?'నని యడిగిన ననిమిషనదీనందనుం 
డతని కిట్లనియె. 345 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని భీష్ముడు చెప్పగా విని; ధర్మ తనయుండు= ధర్మరాజు; యజ్ఞంబులు+ఎట్టు+అయినన్‌= యజ్ఞాలు 
ఏ విధంగా; సమీచీనంబులు +అగున్‌+ అని+అడిగినన్‌= పరిశుద్ద మవుతాయో (సత్య సమ్మత మవుతాయో) తెలుపుమని ప్రశ్నించగా; 
అనిమిష నదీనందనుండు= దేవనది అయిన గంగానది యొక్క పుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో 
ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: బ్రాహ్మణుడు ఆపద్దర్మంగా వైశ్యవృత్తిని అవలంబించినా అతడు అనుసరించవలసిన నియమాలను 
భీష్ముడు చెప్పుగా విన్న ధర్మరాజు “యజ్ఞాలు సత్యసమ్మతాలు ఎట్టా అవుతాయో వివరించు" మని ప్రార్థించగా 
భీషు శడు ఇట్టా స్పష్టం చేశాడు. 
ఆ. శ్రద్ధ వలయు, మిథ్య చనదు, వేదంబుల(। బరిభవింప6 దగదు భవ్యయజ్ఞ 

కర్త కెపుడు; నదియు. గాక దక్షిణలు మం । త్రార్ధ పోషకంబులందు రధిప! 346 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; భవ్య యజ్ఞ కర్తకున్‌= [శ్రేష్టమైన యజ్ఞ కర్తకు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; (శ్రద్ద వలయున్‌= 
శ్రద్ద అవసరం; మిథ్య చనదు= బూటకం పనికిరాదు; వేదంబులన్‌+పరిభవింపన్‌+తగదు= వేదాలను అవమానించరాదు; 
అదియున్‌+కాక= అంతేకాక (మీదు మిక్కిలి); దక్షిణలు= యజ్ఞయాగాదులలో బుత్విజులకు ఇచ్చే ధనం; మంత్ర+అర్థపోషకంబులు+ 
అందురు= వేద మం(త్రార్థాలకు అత్యంత పుష్టిని కలిగిస్తుందని పెద్దల సూక్తి. 
తాత్పర్యం: 'శ్రేష్టుడైన యజ్ఞకర్తకు ఎల్లప్పుడు (శ్రద్ద అత్యంతావశ్యకం. బూటకాలు పనికిరావు. వేదాలను అవమానించి 
తిరస్కరించరాదు. అంతేగాక యజ్ఞాది సమయాలలో బుత్విజులు ఇచ్చే భూరిదక్షిణలు వేదమం(త్రార్డాలకు మిక్కిలి 
పుష్టిని, తుష్టిని చేకూరుస్తా యని ఆర్యులు వక్కాణించారు. 
క, 


ఈగతి యెటథింగి చేసిన | యాగము సోమాప్పు( జేయు నప్పురుషుని( ద 
ద్యోగ మొనర్షు మహాసుఖ | యోగము సోమాధిరాజ్య యుక్తము శ్రుతులన్‌. 347 


ప్రతిపదార్థం: ఈగతి+ఎటింగి= ఈ విషయా న్నంతటినీ సంపూర్ణంగా తెలిసికొని; చేసిన యాగము= చేసిన యజ్ఞకార్యం; 
ఆ+పురుషునిన్‌= అట్లాంటి యజ్ఞం చేసిన వ్యక్తిని; సోమ+ఆప్షున్‌+చేయున్‌= సోమపానంతో కృతకృత్యుడిని చేస్తుంది; (శ్రుతులన్‌= 
వేదాలలో; తద్‌+యోగము+ఒనర్చు= ఆ మహాయోగం చేకూర్చే; మహాసుఖయోగము= అత్యంత సుఖయోగం; సోమ+అధిరాజ్య 
యుక్తము= సోమపాన మనే అధిరాజ్యంతో కూడి ఉంటుంది. 


తాత్సర్యం: సలక్షణంగా చేసిన యజ్ఞం యజ్ఞకర్తను పునీతం చేస్తుంది. అది మహాసుఖయోగం. (శుతులు ఈ 
అంశాన్ని స్పష్టం చేశాయి. ఇది 'సోమపాన* అధిరాజ్యం. (శ్రుతులలో అట్లాంటి ఆ యోగం చేకూర్చే మహాసుఖయోగం 
సోమపాన మనే అధిరాజ్యంతో కూడి ఉంటుంది. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 303 


ఆ. అధ్వరంబుకంటె నధికంబు దపము, ద । పం బనంగ మేని ప్రన్నదనము 
నివుర6 జేంతగా దహింసయు సత్యవా । క్యంబు దమము దయయు. గాని యరయ 348 


ప్రతిపదార్థం: అరయన్‌= పరిశీలించగా; అధ్వరంబు కంటెన్‌= యజ్ఞంకంటె; తపము అధికంబు= తపస్సు శ్రేష్టమైనది; 
తపంబు+అనంగన్‌= తపస్సంటే; మేని (ప్రన్నదనమున్‌+ఇవురన్‌+చేత+కాదు= శరీర మనోజ్ఞతను శుష్కింపచేయటం కాదు; 
అహింసయున్‌= హింసచేయకుండటం; సత్యవాక్యంబు= సత్యవచనం; దమము= ఇం(ద్రియ నిగ్రహం; దయయున్‌+కాని= దయ 
మొదలైన ఉత్తమ గుణాలు మాత్రమే. 
తాత్సర్యం: పరిశీలించి చూడగా యజ్ఞయాగాదులకంటె తపస్సు శ్రేష్టమైనది. తపస్సంటే మేని పసలను శుష్కింపచేయటం 
కాదు. అహింస, సత్యవచనం, ఇం(ద్రియని[గ్రహం, దయ మొదలైన సద్గుణాలు కలిగి ఉండటమే. 
వ. అనిన. 349 
తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా - (తరువాతి పద్యంతో అన్వయం). 
చ.  ప్రియమున ధర్మనందనుడు భీష్మునితో 'నృపు డెట్టిభంగి వా 

నియెడ( గరంబు నమ్మందగు; నిక్కపు మిత్రు(డు లేని భర్తకున్‌ 

నయగతి సెల్లనేరి దనినన్‌ విని యిట్లను నాత 'డేక బు 

ద్దియుతు(డవై వినన్‌ వలయు. దెల్లముగా నెటి(గింతు భూవరా!' 350 
ప్రతిపదార్థం: ధర్మనందను(డు= ధర్మరాజు; ప్రియమునన్‌= (ప్రీతితో; భీష్మునితోన్‌= తాత అయిన భీష్ముడితో; నృపుండు+ఎట్టి 
భంగి వాని యెడన్‌= రాజు ఎట్లాంటి వాడి పట్ట; కరంబు= మిక్కిలి; నమ్మన్‌+తగున్‌= నమ్మకంతో ఉండవచ్చు; నిక్కము+మి(త్రు(డు 
లేని= నిజమైన (ఆప్తుడైన) స్నేహితుడు లేని; భర్తకున్‌= రాజునకు; నయగతి+చెల్లనేరదు= నీతి మార్గం సాగదు; అనినన్‌ విని= 
అని ప్రశ్నించగా విని; ఆతండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; భూవరా!= ఓ ధర్మరాజా; తెల్లముగాన్‌+ ఎణి(గింతున్‌= 
స్పష్టంగా తెలుపుతాను; ఏక బుద్ది యుతుండవై= ఏకాగ్రమైన బుద్ది కలిగిన వాడవై; వినన్‌ వలయున్‌= వినవలసింది. 
తాత్పర్యం: 'నమ్మకమైన స్నేహితులు లేకపోతే రాజకార్యం నీతిమార్గంలో సాగటం కష్టం. ఎట్లాంటివాడి పట్ల 

నే యు స ౧ 

మిక్కిలి నమ్మకం కలిగి ఉండవచ్చో తెలుపవలసిం'దని ధర్మరాజు భీష్ముడిని ప్రార్థించాడు. 'ఆ విషయాలు విశదం 
చేస్తాను గానీ బహు(శ్రద్ధతో వినుము” అని భీష్ముడు ఆదేశించాడు. 


క. “నమ్మమి మృత్యువు, పెద్దయు । నమ్ముట యపమృత్యు వగుట నరపతి నమ్మీ 

నమ్మక పనిగొనునది, ని | త్యమ్మును సూక్ష మతి( దాను నరయంగ వలయున్‌. 351 
ప్రతిపదార్థం: నరపతి= రాజు; నమ్మమి= నమ్మకపోవటం; మృత్యువు= మరణంతో సమానం (అంటే వినాశనకారి); పెద్దయున్‌ 
నమ్ముట= అధికంగా నమ్మటం; అపమృత్యువు+అగుటన్‌= అకస్మాత్తుగా కలిగే చావువంటిది కావటంవలన; నమ్మీ నమ్మక= 
కొంత నమ్మి, కొంత నమ్మక; పని+కొనునది= కార్యాన్ని సాధించుకొనాలి; తాను= రాజు; నిత్యమ్మును= ఎల్లప్తుడు; సూక్ష్మమతిన్‌= 
సూక్ష్మబుద్దితో; అరయంగన్‌ వలయున్‌= పరిశీలిస్తూ ఉండాలి. 
తాత్పర్యం: రాజు నమ శ్రకపోవటమంటే మృత్యుసమానం అంటే వినాశకారి. అత్యంతం విశ్వసించటం అపమృత్యువుతో 
సమానం. కాబటి నమ్మీ నమ్మక పనులు సాధించాలి. ఎల్లపుడూ సూక్ష్మబుద్దితో సర్వమూ పరిశీలిసూ ఉండవలసిన 

ట్‌ రా థి వాం 

అవసరం ఎంతైనా ఉన్నది. 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. తనకు మే లొనరించు నాతండు మిత్రు; । డత(డు నడపంగ నెల్ల కార్యములు శుభము 

నొందు; నేమిట నేమటికునికి తోడ । నృపుండు మిత్రుపై( గార్యముల్‌ నిలుప వలయు. 352 
ప్రతిపదార్థం: తనకున్‌ మేలు+ఒనరించు+ఆతండు మిత్రుడు= తనకు (రాజుకు) మేలుచేసేవాడే నిజమైన స్నేహితుడు; 
అతండు= ఆ మిత్రుడు; నడపంగన్‌= రాజుచేత కార్యాచరణ చేయించగా; ఎల్లకార్యములు= అన్ని పనులు; శుభమున్‌+ఒందున్‌= 
శుభ (ప్రదమవుతాయి; నృపుండు= రాజు; ఏమిటన్‌+ఏమజక+ఉనికితోడన్‌= దేనియందూ అశ్రద్ద లేకుండా ఉన్నట్లయితే; 
మి(త్రుపైన్‌= స్నేహితుడిమీద; కార్యముల్‌ నిలుప వలయున్‌= కార్యభారాన్ని మోపాలి. 
తాత్పర్యం: రాజుకు మేలు చేసేవాడే మిత్రుడు. అట్లాంటి మిత్రుడు నడిపిస్తే సమస్తకార్యాలూ శుభాన్ని 
చేకూరుస్తాయి. దేనిలోనూ ఏమరుపాటు లేనివాడైన స్నేహితుడిపై కార్యభారాన్ని మోపాలి. అప్పుడు అన్ని పనులు 
సానుకూలమవుతాయి. 


ఉ. మన్ననకున్‌ మదింప కవమానము వచ్చిన స్రుక్క కొక్కభం 
గిన్నెటి( గార్యముల్‌ విగత కిల్టిషు(డై తగ జేయునట్టి మి 
త్తు న్నరనాయకుండు దనరూపుగ నగ్గలమైన శ్రీయు న 
త్యున్నతియున్‌ ఘటించు మహిమోజ్ఞ్వలు౯ జేత సుఖావహం బగున్‌. 353 


ప్రతిపదార్థం: మన్ననకున్‌ మదింపక= గౌరవం కలిగినప్పుడు గర్వించక; అవమానము వచ్చినన్‌ స్రుక్కక= అవమానం కలిగినప్పుడు 
పరితాప పడక; ఒక్కభంగిన్‌= ఒకేరీతిగా; నెటిన్‌= నేర్పుతో (సొగసుగా); విగత కిల్చిషుండు+ఐ= పాపరహితుడై (దోష రహితుడై); 
తగన్‌= ఉచిత రీతిని; కార్యముల్‌ చేయునట్టి= పనులు చేసే; మిత్రున్‌= స్నేహితుడిని; నరనాయకుండు= రాజు; తన రూపుగన్‌= 
తనతో సమానంగా (భావించి); అగ్గలము+ఐ= అధికమైన; శ్రీయున్‌= సంపదను; అతి+ఉన్నతియున్‌= మిక్కిలి బాన్నత్యాన్ని; 
ఘటించు= కలిగించే; మహిమ+ఉజ్ఞ్యలున్‌+చేత= మహిమతో ప్రకాశితుడిని చేయటం; సుఖ+ఆవహంబు+అగున్‌= సుఖాలను 
చేకూరుస్తుంది. 


తాత్సర్యం: గౌరవానికి గర్వించక, అవమానానికి దుఃఖించక రెండింటినీ ఒకే రీతిగా భావించి, పాపరహితుడై 
ఉచిత రీతిని కార్యాలను సాధించే మిత్రుడిని, రాజు తనతో సమానంగా భావించి, అత్యధికంగా సంపదను 
ఇనుమిక్కిలి జాన్నత్యాన్ని కలిగించగల మహిమాన్వితుడిగా చేయటం సుఖాస్త్పదం అవుతుంది! 
క. వినుమట్టి మంత్రి గామం । బున. గ్రోధంబునను లోభమున భయమునఈ గా 

ర్య నిరూపణంబు వదలక । వినీతు(డై నడచు టధిక విభవము. జేయున్‌.” 354 


ప్రతిపదార్థం: వినుము= సావధానుడవై వినుము; అట్టి మంటత్రి= అట్లాంటి మంత్రి; కామంబునన్‌= కామంవలన; క్రోధంబునను= 
కోపంవలన; లోభమునన్‌= లోభ గుణం వలన; భయమునన్‌= భయంవలన; కార్య నిరూపణంబు= కార్యాచరణాన్ని; వదలక= 
వదలిపెట్టక; వినీతుండు+ఐ= ఉత్తమ నీతిమంతుడై; నడచుట= నిర్వహించటం అనేది; అధిక విభవమున్‌+చేయున్‌= మిక్కిలి 
వైభవాన్ని చేకూరుస్తుంది. 

తాత్సర్యం: అట్లాంటి మంత్రి కామ(క్రోధ లోభ భయాదులవలన కార్య నిరూపణం వదలకుండా ఉత్తమ నీతిమంతుడై 
నిర్వహించటం అనేది అత్యంత వైభవాన్ని చేకూరుస్తుంది. 


వ. అని చెప్పి వెండియు. 355 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 305 


తాత్సర్యం: అని ఈ విధంగా చెప్పి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “అన్నలు దమ్ములు గలుగుట | యున్నతుం జేయు నృపు నెంత యొటపి ళ్ళయినన్‌ 
మన్ననయు నీగియును సం । పన్నంబులు గాంగ వారి. బాటించు టురున్‌. 356 


ప్రతిపదార్థం: అన్నలున్‌+తమ్ములున్‌+కలుగుట= అన్నలనూ తమ్ముళ్ళనూ కలిగి ఉండటం అనేది; నృపున్‌= రాజును; 
ఉన్నతున్‌+చేయున్‌= గొప్పవాడిని చేస్తుంది; ఎంత+ఒణపిళ్ళు+ అయినన్‌= ఎంత అయోగ్యులైనప్పటికీ; వారిన్‌= ఆ అన్నదమ్ములను; 
మన్ననయున్‌= గౌరవించటమూ; ఈగియును= ధనమిచ్చి ఆదరించటమూ; సంపన్నంబులు+కాంగన్‌= సమృద్దమయ్యేటట్టు; 
పాటించుట+ఉరున్‌= ఆదరించటమే సముచితం. 


తాత్పర్యం: రాజునకు అన్నలు తమ్ములు ఉండటంవలన అతడు గొప్పవాడుగా గుర్తించబడతాడు. అన్నదమ్ములు 
ఎంత అయోగ్యులైనప్పటికీ వారిని మన్నించి, ధనమిచ్చి సమృద్దమయ్యే రీతిలో ఆదరించటమే సముచితం. 


వ. అది యెట్లంటేని. 357 
తాత్సర్యం: అదెట్టాగంటే - (తరువాతి పద్యంతో అన్వయం). 


క బల(గము గల భూపాలుడు | గెలని మహీశ్వరుల బుద్దికిని వ్రేగగుచున్‌ 
బలియు. డగు; లేని వానిం । జులుకంగా. జూతు రెట్టి శూరుం డైనన్‌. 358 


ప్రతిపదార్థం: బలంగము+కల= బంధుమి(త్రాదులు గల; భూపాలు(డు= రాజు; కెలని= చుట్టు ప్రక్కల ఉన్న (సమీపంలోని); 
మహీ+-ఈశ్వరుల బుద్దికిని= రాజుల మనస్సులకు; (్రేగు+అగుచున్‌= భారమవుతూ; బలియుండు+అగున్‌= బలవంతుడు 
అవుతాడు; ఎట్టి శూరుండు+ఐనన్‌= ఎట్టాంటి పరాక్రమవంతుడైనా; లేనివానిన్‌= బలగం లేనివాడిని; చులుకంగాన్‌+చూతురు= 
తేలికగా చూస్తారు. 


తాత్పర్యం: బంధుమి(త్రాదుల బలగం ఉన్న రాజు చుట్టుప్రక్కల ఉన్నవారికి భయంకలిగిస్తూ బలవంతుడవుతాడు. 
ఎంత పరాక్రమం కలవాడైనా బలగం లేనివాడైతే అతడిని తేలికగా చూస్తారు. 


క. ఎక్కువ తక్కువ మాటలు । నుక్కివనములు బంది గీడు లొందించుటలుం 
బెక్కుదన యన్నదమ్ముల । దిక్కున నన్నియును సై6(ప6 దేజము సేయున్‌. 359 


ప్రతిపదార్థం: ఎక్కువ తక్కువ మాటలు= పెద్దచేసి తక్కువ చేసి మాటలాడే మాటలు; ఉక్కివములు= కపటాలు; బంది+కీడులు+ 
ఒందించుటలున్‌= నిర్భంధించటమూ ఆపదలు కలిగించటమూ అనే; పెక్కు= పెక్కింటిని; తన అన్న+తమ్ముల దిక్కునన్‌= తన 
అన్నదమ్ముల పక్షాన; సైంపన్‌= సహించటం; తేజము+చేయున్‌= తేజస్సును కలిగిస్తుంది. 


తాత్పర్యం: ఎక్కువ తక్కువ మాటలు, కపటాలు, నిర్భంధించటం, ఆపదలు కలిగించటం మొదలైన అనేకమైన 
వెన్ని ఉన్నా, అన్నింటిని అన్నదమ్ముల పట్ట సహించటం రాజునకు తేజః కారణ మవుతుంది. అంటే ఎంతో శోభావహం 
అవుతుం దని అర్థం. 


క. లోపల రాజుచుంబొగయుచు । బాపంబులు దలంతు రోపి బలిమియు వెజపుం 
జూపక తక్కరు కెలనికి | నేపాటను వారి నడపు టెంతయు నొప్పున్‌. 360 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: లోపలన్‌= లోలోపలే; రాంజుచున్‌+పొగయుచున్‌= నిప్పు రగులుకొంటూ పొగబారుతున్నట్టు: పాపంబులు= చేసిన 
తప్పిదాలను; తలంతురు= ఆలోచిస్తారు; ఓపి= సహించి (శక్తితో); బలిమియున్‌= బలాన్ని; వెణిపున్‌+చూపక= భయాన్ని 
ప్రదర్శించకుండా; తక్కరు= వదలరు; కెలనికిన్‌= (ప్రక్కవారికి; వారిన్‌= అట్లాంటి వారిని (దుష్టులను); ఏ పాటను= ఏ విధంగానైనా; 
అడ(పుట+ఎంతయున్‌+ఒప్పున్‌= నాశనం చేయటం మిక్కిలి మంచిది. 


తాత్పర్యం: లోలోపలే నిప్పు రగిలి పొాగబారుతున్నట్టు, దుర్మార్గులు రాజు దోషాలను గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. 


వీలు చూచికొని ఓపికతో తమ బలాన్ని చూపి భయపెట్టకుండా ఉండరు. అట్లాంటి దుష్టులైనవారిని ఏ విధంగానైనా 
నాశనం చేయటం మంచిది. ఇది రాజనీతి. 


తే... చాలుదురు వారు నృపతికి మేలు సేయం | గీడొనర్పంగ6 గావున గిల్టిషముల( 
బొరయ కుండంగ వారల నరసికొనుచు(। బొదివి నడపుట కార్యంబు భూవిభునకు.” 361 


ప్రతిపదార్థం: నృపతికిన్‌= రాజునకు; వారు= అట్లాంటివారు; మేలు+చేయన్‌+కీడు+ఒనర్పంగన్‌ చాలుదురు= మేలు చేయటానికి 
గానీ ఆపదలు కూర్చటానికి గానీ తగుదురు (సమర్జులు); కావునన్‌= కాబట్టి; భూ విభునకున్‌= రాజునకు; కిల్పిషములన్‌+ 
పొరయకుండంగన్‌= పాపాలు సోకకుండా (కలుగకుండా); వారలన్‌+అరసికొనుచున్‌= అట్లాంటి వారిని; జాగరూకతతో 
పరిశీలించుకొంటూ; పొదివి నడపుట= కమ్ముకొని నడిపించటం; కార్యము= కర్తవ్యం. 


తాత్పర్యం: అట్లాంటివాళ్ళు రాజుకు తామను కొంటే మేలుకానీ, కీడుకానీ చేయటానికి సమర్భులై ఉంటారు. తమ 
కేమాత్రం పాపం అంటనట్టు వాళ్ళను జాగరూకతతో చూస్తూ కమ్ముకొని నడిపించటమే రాజునకు కర్తవ్యం. 


వ. అనుటయు ధర్మజుండు “ధనార్దనం బేమిటం బ్రస్పుటంబై నడచు?నని యడిగిన యతనికి భీష్మం 
డిట్లనియె. 362 

ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మజుండు= ధర్మరాజు; ధన+ఆర్జనంబు= ధన సంపాదనం; 

ఏమిటన్‌+ప్రస్ఫుటంబు+ఐ నడచున్‌= దేనివలన స్పష్టంగా కొనసాగుతుందో; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ 

ధర్మరాజుకు; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: రాజు నడుచుకొనవలసిన తీరునుగూర్చి భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 'ధనసంపాదనం ఏ విధంగా 

ప్రస్ఫుటంగా కొనసాగుతుందో తెలుపు" మని అడిగినప్పుడు భీష్ముడు ఇట్టా సమాధానం చెప్పాడు. 


కాలక వృక్షీయ క్ల్షేమదర్శి సంవాద ప్రకారము (సం. 12-83-1) 


క. ఆయతికాండు వలయు నర । నాయకునకు వానికెల్ల నరులుం జేటుం 
జేయం దలంతురు దా నవ । ధాయకు డై కావవలయు ధరణిపు( డతనిన్‌. 363 


ప్రతిపదార్థం: నరనాయకునకున్‌= రాజునకు; ఆయతికాండు= ధనార్దనపరుడు; వలయున్‌= అవసరం; వానికిన్‌+ఎల్లనరులున్‌= 
అట్లాంటి ధనార్దనపరునకు ప్రజలంతా; చేటున్‌+చేయన్‌+తలంతురు= కీడు కలిగించటానికి ఆలోచిస్తారు; ధరణిపుండు= రాజు; 
తాన్‌= తాను; అవధాయకుండు+ఐ= ఏకాగ్రత కలవాడై (హెచ్చరిక కలవాడై); అతనిన్‌= ఆ ధనార్జనుడిని; కావన్‌ వలయున్‌= 
సంరక్షించాలి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 307 


తాత్పర్యం: రాజుకు ధనార్జనాపరుడైన వ్యక్తి కావాలి. అట్లాంటి ధనార్జనా పరుడికి కీడు కలిగించటానికి ప్రజలు 
ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి విషయాన్ని [గ్రహించి రాజు అవధాన పరత్వంతో అతడిని సంరక్షించుకొనవలసిన 
అవసరం ఎంతైనా ఉన్నది. 


వ. ఈయర్థంబున నితిహాసంబు గల దాకర్ణింపుము; కాలక వృక్షీయ నామధేయుం డగు నొక్కముని క్షేమదర్శి 
యనియెడు కోసల భూవిభుని భూమికిం బంజరస్థంబు. జేసికొని యొక్క కాకంబు. దెచ్చి యిప్పక్షి 
త్రైకాల్యవేది యని యెల్ల జనంబులకుం జెప్పుచు. దిరిగి క్రమంబున రాజుం గని యతని కక్కాకంబు€ 
జూపి 'నీయం దర్దార్దనాది నృప కార్యంబువలన నేమజుట గలదు; దానం బుట్టిన సేగియెల్ల నిప్పులు(గు 
సెప్పినీకుం దప్పిన మ్రుచ్చులం బట్టింప6(జాలు'నను పలుకు వలికి యమ్మహీవరు నాదరంబు వడసి వీడు 
బట్టున కరిగిన. 364 


ప్రతిపదార్థం: ఈ+అర్థంబునన్‌= ఈ విషయాన్ని తెలిపే; ఇతిహాసంబు+కలదు+ఆకర్లింపుము= ఒక పూర్వ కథ ఉన్నది వినుము; 
కాలక వృక్షీయ నామధేయుండు+అగున్‌+ఒక్కముని= కాలక వృక్షీయుడనే పేరు కలిగిన ఒక మహర్షి క్షేమదర్శి+అనియెడు= క్షేమదర్శి 
అనే పేరుగల; కోసల భూ విభుని భూమికిన్‌= కోసల దేశాధిపతిఅయిన క్షేమదర్శి రాజ్యానికి; పంజరస్థంబున్‌+చేసికొని= పంజరంలో 
ఉంచుకొని; ఒక్కకాకంబున్‌+తెచ్చి= ఒక కాకిని తెచ్చి; ఆ+పక్షి= ఆ కాకి; త్రైకాల్యవేది+అని= మూడు కాలాలను తెలిసికొన్నదని; 
ఎల్ల జనంబులకున్‌+చెప్పుచున్‌+తిరిగి= ప్రజలందరికీ తెలియజేస్తూ తిరిగి; క్రమంబునన్‌= (క్రమంగా; రాజున్‌+కని= క్షేమదర్శి 
అనే రాజును దర్శించి; అతనికిన్‌= ఆ రాజునకు; ఆ+కాకంబున్‌+చూపి= ఆ కాకిని చూపించి; నీ+అందున్‌+అర్ధ్హ+ఆర్జన+ఆది= 
నీలో ధనార్జన మొదలైన; నృపకార్యంబుల వలనన్‌= రాజకార్యాలవలన; ఏమణుట+కలదు= ఏమరుపాటు ఉన్నది; 
దానన్‌+పుట్టినసేగి+ఎల్లన్‌= అందువలన కలిగిన ఆపద నంతటినీ; ఈ+పులు(గు+చెప్పి= ఈ పక్షి (కాకి) తెలిపి; నీకున్‌+తప్పిన= 
నీ నుండి తప్పించుకొన్న; ముచ్చులన్‌+పట్టింపన్‌+చాలున్‌= దొంగలను పట్టించగల సామర్థ్యం దీనికి ఉన్నది; అను పలుకు+పలికి= 
అనే మాటలు చెప్పి; ఆ+ మహీవరు+ఆదరంబు+పడసి= ఆ మహారాజు అభిమానంపొంది; వీడు పట్టునకున్‌+అరిగినన్‌= వాసస్టానానికి 
(విడిదికి) వెళ్ళిపోగా. 


తాత్పర్యం: ధర్మరాజా! రాజునకు జా(గ్రత్త చాలా అవసరం. ఇందుకు తగిన కథ చెప్పుతాను. వినుము. 
కాలకవృక్షీయుడు ఒక ముని. అతడు కోసలాధిపతి క్షేమదర్శి రాజ్యానికి వెళ్ళాడు. పంజరంలో ఉంచిన చిలుకను 
చూపుతూ “ఇది (త్రికాలవేది అనేవాడు. కాకిని రాజుకు చూపెట్టుతూ 'రాజా! నీకు ధనార్జనపట్ల ఏమరుపాటు ఉన్నది. 
అందువలన అనేకమైన ఆపదలు. కాని, ఈ కాకి ఆవిపత్తు లన్నిటిని నీకు విశదం చేస్తుంది. నీ ఏమరుపాటువలన 
తప్పించుకొన్న దొంగలను పట్టిస్తుంది' - అన్నాడు. ఆ రాజు ఆదరం పొందాడు. తన నివాసానికి కదలి వెళ్ళాడు. 


క ఆరాత్రి యవ్విభుని యధి । కారులు సంపి రొక భంగి. గాకము; మజునాం 
డా రాజున కవ్విప్రు(డు । గోరి రహస్యంబు( జేసికొని యెటింగించెన్‌. 365 


ప్రతిపదార్థం: ఆ రాత్రి= అదేరోజు రాత్రి; ఆ+విభుని+అధికారులు= ఆ రాజాధికారులు; కాకమున్‌= కాకిని; ఒక భంగిన్‌= ఏదో 
ఒక విధంగా; చంపిరి= చంపారు; మజునాండు= ఆ మరుసటి రోజు; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడైన కాలక వృక్షీయుడు; 
కోరి= ప్రార్థించి; రహస్యంబున్‌+చేసికొని= రహస్యాన్ని (గ్రహించి; ఎటి(గించెన్‌= తెలియజేశాడు. 

తాత్సర్యం: ఆ రాత్రికి రాత్రే రాజాధికారులు కొంతమంది ఆ కాకిని ఒక ఉపాయంతో చంపారు. ఆ మరుసటిరోజు 
ఆ (బ్రాహ్మణుడైన కాలకవృక్షీయుడు ఆ రహస్యాన్ని గ్రహించి, రాజునకు తెలియజేశాడు. 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు నియోగుల కపటోపాయంబునం గాకి మృతం బగుట సాభిజ్ఞానంబుగా నెటింగించి, తన పేరు సెప్పి, 
“యేను మీ తండ్రి సఖుండ; నతని పిమ్మట నిచ్చట నిలువ నొల్లక వనంబున కరిగి తపంబు సేయుచుండి, నీ 
మీ(ది యధిక స్నేహంబునంజేసి, నీ దగు యోగక్షేమంబు లరయవేండి వచ్చి యీ రాష్ట్రంబునం బురంబునను 
వర్తించుచు భవదీయ రాజ్యలక్ష్మి మధుర భంగి యయ్యును నధము లగువాని యుక్తులవలనం జోరజన 
సంవృతంబైన కావేరియుంబోలె నుపయోగ్య గాకునికి యెటింగి, నీకెటింగించుటకై మిథ్యాభివర్లితంబైన 
కాకంబు నెపంబిడి చొచ్చితి; దుర్మతులైన ద్రోహులు దానిం జంపుట కతంబున లోనం గీడు గలుగుట నీకుం 
గొంత గాననయ్యె4 గనుగలిగి యరసిన నింకనుం దేటపడియెడు నా యాప్తియును, గార్య వివేకంబు 
కలిమియు నమ్మి మదీయోపదేశంబు నాదరింపు; మిప్పుడు నన్నాదరింపక విడిచినవాండ వగుము; 
వంచకులైన యధికార పురుషులకు నేర్పుమై. గ్రమంబున( బరస్పర విరోధంబు. గలిగించి సంప్రీతి సెటిచి 
నీవలసిన ట్లొక నొకనిం దండింపు' మని వారలం బేరు గ్రుచ్చి యుపదేశించిన. 366 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నియోగుల= రాజాధికారుల; కపట+ఉపాయంబునన్‌= మోసకృత్యం వలన; కాకి 
మృతంబు+అగుట= కాకి చనిపోవటం; స+అభిజ్ఞానంబుగాన్‌+ఎజీంగించి= గుర్తుండేటట్టు తెలిపి; తన పేరు+చెప్పి= తన పేరు 
తెలిపి; ఏను మీ తండ్రి సఖుండన్‌= నేను మీ తండ్రి స్నేహితుడిని; అతని పిమ్మటన్‌= అతడి మరణానంతరం; ఇచ్చట 
నిలువన్‌+ఒల్లక= ఈ రాజ్యంలో ఉండటం ఇష్టంలేక; వనంబునకున్‌+అరిగి= అడవికి వెళ్ళి తపంబు+చేయుచుండి= తపస్సు 
చేస్తూ ఉండి; నీ మీంది= నీ పైన ఉన్న; అధిక స్నేహంబునన్‌+చేసి= మిక్కిలి మైత్రివలన; నీది+అగు= నీ యొక్క; 
యోగక్షేమంబులు+అరయన్‌ వేండి వచ్చి= బాగోగులు తెలిసికొనటానికి వచ్చి; ఈ రాష్ట్రంబునన్‌+పురంబునను వర్తించుచున్‌= 
ఈ రాజ్యంలో నీ పట్టణంలో తిరుగుతూ; భవదీయ రాజ్యలక్ష్మి= నీ రాజ్యలక్ష్మి; మధుర భంగి+ అయ్యునున్‌= మనోహరమైనప్పటికీ; 
అధములు+అగువాని యుక్తులవలనన్‌= నీచుల కపటాలోచనలవలన; చోర సంవృతంబు+ఐన కావేరియున్‌+పోలెన్‌= దొంగలతో 
కూడిన కావేరి నదీ (ప్రాంతంవలె; ఉపయోగ్య+కాక+ఉనికి+ఎటింగి= ఉపయోగ పడటం లేదని తెలిసి; నీకున్‌+ఎణింగించు టకై= 
నీకు తెలియజేయటానికి; మిథ్య+అభివర్షితంబు+ఐన= అబద్దంగా వివరించిన; కాకంబు నెపంబు+ఇడి చొచ్చి తిన్‌= కాకి కారణంగా 
వచ్చాను; దుర్మతులు+ఐన (ద్రోహులు= దుర్మార్గులైన ద్రోహచింతనా పరులు; దానిన్‌+చంపుట కతంబునన్‌= ఆ కాకిని చంపటం 
కారణంగా; లోనన్‌+కీడు+కలుగుట= లోలోపలే ఆపద కలగటం; నీకున్‌+కొంత+కానన్‌+అయ్యెన్‌= నీకూ కొంత తెలిసింది; 
కను+కలిగి+అరసినన్‌= జాగరూకతతో గమనిస్తే; ఇంకనున్‌+తేట పడియెడున్‌= ఇంకా నీకు స్పష్టమౌతుంది; నా+ఆప్రియున్‌= 
నేను ఆప్తుడిని కావటమూ; కార్యవివేకంబు కలిమియున్‌ నమ్మి= కార్యాలోచన అనే వివేక సంపదను విశ్వసించి; 
మదీయ+ఉపదేశంబున్‌+ఆదరింపుము= నా ప్రబోధాన్ని మన్నించుము; ఇప్పుడు నన్నున్‌+ఆదరింపక= ఈ సమయంలో నన్ను 
గౌరవించక; విడిచినవాండవు+అగుము= నన్ను వదలిపెట్టినట్టు నటించుము; వంచకులు+ఐన= మోసకారులైన; అధికార 
పురుషులకున్‌= రాజాధికారులకు; నేర్పుమైన్‌= సామర్థ్యంతో; [క్రమంబునన్‌= (క్రమంగా; పరస్పర విరోధంబు+కలిగించి= వారిలో 
వారికి శత్రుత్వం కల్పించి; సంప్రీతి+చెటిచి= వారి సంతోషాన్ని చెడగొట్టి; నీవలసిన+అట్టు+ఒకని+ఒకనిన్‌= నీకు సాధ్యమైన రీతిలో 
ఒక్కొక్కరిని; దండిపుము+అని= శిక్షించవలసిందని; వారలన్‌+పేరు+(క్రుచ్చి= ఆ దోషులైనవారి పేర్లు పేర్కొని; ఉపదేశించినన్‌= 
బోధించగా. 


తాత్పర్యం: ఆ విధంగా అధికారుల మోసంవలన కాకి చంపబడటాన్ని ఉదాహరణపూర్వకంగా నిరూపించి, తాను 
కాలకవృక్షీయుడనే ముని నని చెప్పి, మీ తండ్రి మిత్రుడిని. అతడి మరణానంతరం దుష్టులతో నిండిన ఈ 
దేశంలో జీవించటం ఇష్టంలేక అరణ్యంలో తపస్సు చేసికొంటూ వచ్చాను. నీ మీది వాత్సల్యంతో నీ యోగక్షేమాలు 
తెలిసికొనగోరి, నీ రాజ్యంలో నీ పట్టణంలో తిరుగుతూ నీ రాజ్యరమ మనోహరమైనా నీచుల నియోగంవలన 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 309 


దొంగలచేత చుట్టబడ్డ కావేరీ తీరంవలె, ఉపకరించటంలేదని తెలిసికొని, నీకు ఈ విషయం స్పష్టం చేయటానికి 
కపటోపాయంతో కాకి త్రికాలవేది అనే నెపంతో నీ దగ్గరకు వచ్చాను. దుష్టబుద్దులైన రాజాధికారులు కొందరు కాకిని 
చంపటంతో వాళ్ళ దౌష్ట్యం కొంత నీకు తెలిసింది. జాగరూకుడవై పరిశీలిస్తే నీకు ఇంకా విదితమవుతుంది. నేను నీకు 
లభించటాన్ని, నా కార్యవివేక సంపదను విశ్వసించి నా ప్రబోధాన్ని మన్నించుము. ప్రస్తుతం నన్ను మన్నించక వదలినట్టు 
నటించుము. మోసకారులైన రాజాధికారులకు నేర్పుతో వాళ్ళలో వాళ్ళకే విరోధాలు కల్పించి, వాళ్ళ సంతోషాన్ని భంగపరచి 
ఒక్కొక్కళ్ళను శిక్షించుము' అని పేరు పేరున దుష్టులను పేర్కొని ప్రబోధించగా - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. ఆరాజు నట్ల చేసి మ । హారాజ్య స్థితికి నెల్ల నవ్విప్ర మహో 
దారగుణు మంత్రిగా గొని | సారధనప్రీతి సుఖ యశంబులు వడసెన్‌.” 367 

ప్రతిపదార్థం: ఆ రాజు= ఆ క్షేమదర్శి అనే రాజు; అట్ల చేసి= కాలక వృక్షీయ మహర్షి చెప్పినట్లు దుష్టులను శిక్షించి; మహారాజ్య 
స్థితికిన్‌*ఎల్లన్‌= ఆ కోసల రాజ్యానికి అంతటికీ; ఆ విఫ్రున్‌= ఆ బ్రాహ్మణుడైన కాలక వృక్షీయుడిని; మహా+ఉదార గుణున్‌= 


మిక్కిలి గొప్ప గుణాలు కలవాడిని; మంత్రిన్‌+కాన్‌+కొని= మంత్రిగా నియమించి; సారధన ప్రీతి సుఖయశంబులు+పడసెన్‌= 
(శ్రేష్టమైన ధనం, సంతోషం, సుఖం, కీర్తి అనే వాటిని పొందాడు. 


తాత్పర్యం: క్షేమదర్శి అనే రాజు కాలకవృక్షీయుడి హితబోధను అనుసరించి దుష్టులను శిక్షించి, ఉత్తమగుణఖని 
అయిన అతడిని మంత్రిగా నియమించి, అతడి సాచివ్యంతో రాజ్యపాలన సాగించి (శ్రేష్టమైన ధనం, సంతోషం, 
సుఖం, కీర్తి పొందాడు.’ 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు “మంత్రి యెట్టివాండు గావలయు నెటింగింపు' మనుటయు గాంగేయుం 
డతని కిట్లనియె. 368 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విని; కౌంతేయ+అ(గ్రజాండు= కుంతీ పుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
మం(త్రి+ఎట్టివాడు+కావలయున్‌= మంత్రి ఎలాంటివాడై ఉండాలో; ఎటింగింపుము+అనుటయున్‌= తెలుపవలసిందని కోరగా; 
గాంగేయుండు= గంగాపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో భీష్ముడు ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు 'మంత్రి ఎట్లాంటి గుణగరిష్టుడై ఉండాలో తెలుపు'మని కోరగా భీష్ముడు ఇట్టా 
చెప్పాడు. 


సీ. _ 'జ్ఞానపరుండుం బౌర జానపదాప్తుండు.। గార్యజ్ఞుడును ధైర్యశౌర్యఘను(డు 
నక్రూరు(డును విశుద్దాత్ముండు( బతియెడ । భక్త్యను రాగ సంభ్రమము లెసంగ 
సమ సుఖదుఃఖు(డై చెమరు నెత్తురు గాగ(। దలంచుచు నరయక తప్పు మీద 
బెట్టిన నలుకమైం దిట్టినం గలంక దా । నొందక తేర్చుచో. బొందు సెడక 


తే. మెలంగు వాడును నిజరంధ్రములకు మాటు । సేయం బరరంధ్రములు గని చిక్కువజణుప. 
జాలు నిపుణుండు నైన విశాలబుద్ది ।; గావలయు మంత్రిముఖ్యుండు గౌరవేంద్ర! 369 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= కౌరవులలో 'శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; మంత్రి ముఖ్యుండు= మంత్రి (శ్రేష్టుడు; జ్ఞానపరుండున్‌= 
ఉత్తమ జ్ఞాన సంపన్నుడూ; పౌరజానపద+ఆస్పుండున్‌= పౌరులకూ, జానపదులకూ ఆత్మీయుడూ; కార్యజ్ఞుడును= కార్యవేత్తా; 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


దైర్యశౌర్య ఘనుండున్‌= ధైర్య పరాక్రమాలలో గొప్పవాడూ; అక్రూరుండును= క్రౌర్యం లేనివాడూ; విశుద్ర+ఆత్ముండున్‌= పరిశుద్దాత్మ 
కలవాడూ; పతి+ఎడన్‌= రాజుపట్ట; భక్తి+అనురాగ సం(భ్రమములు+ఎసగన్‌= భక్తి (పేమభావాలు అధికం కాగా; సమసుఖదుఃఖుండు+ఐ= 
సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించగల వాడై; చెమరు= చెమట; నెత్తురు+కా(గన్‌+తలయచున్‌= రక్తంగా భావించి; అరయక; 
తెలియక= తప్పు మీందన్‌+పెట్టినన్‌= ఏదేని దోషం తనమీద మోపినా; అలుకమైన్‌= కోపంతో; తిట్టినన్‌= దూషించినా; తాన్‌= 
తాను; కల(క= కలత; ఒందక= చెందక; తేర్చుచోన్‌+పొందు+చెడక= అనునయించేటప్పుడు స్నేహం చెడక; మెలంగువాండును= 
జాగకరూకతతో మసలుకొనేవాడూ; నిజ రంధ్రములకున్‌= తన రాజ్య సంబంధి దోషాలను; మాటు+చేయన్‌= కప్పిపుచ్చగల; 
పరరం(ధ్రములు+కని= శత్రువుల దోషాలను తెలిసికొని; చిక్కు+పణుపన్‌+చాలు నిపుణుండు+ఐన= కష్టాలపాలు చేయగల నేర్పరి 
అయిన; విశాలబుద్ది= విసృతమైన బుద్ది సంపన్నుడు; కావలయున్‌= కావాలి. 
తాత్పర్యం: 'జ్ఞానధనుడూ, పౌరజానపదులకు ఆప్పుడు, కార్యవేత్త, ధైర్యపరాక్రమాలలో గొప్పవాడూ, (క్రౌర్యం 
లేనివాడు, పరిశుద్దాత్ముడు, రాజుపట్ల భక్తి గౌరవాతిశయాలతో సుఖదుఃఖాలను సమంగా స్వీకరించగల వాడు, 
చెమటను రక్తంగా భావించి తెలియక తనపై దోషారోపణ చేసినా, కోపంతో దూషించినా, ఏ మాత్రం కలతచెందక 
అనునయంతో రాజు పొందు చెడకుండా మసలుకొనగలవాడూ, తమ దోషాలను కప్పిపుచ్చుతూ, శత్రువుల లోపాలను 
గుర్తించి వాళ్ళను చిక్కులపాలు చేయగల నైపుణ్యంకలవాడూ అయిన విశాలబుద్దిగలవాడు మంత్రిగా ఉండటానికి 
అర్హుడు.” 
వ. అని చెప్పి 370 
తాత్సర్యం: అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి. 
క, “మృదు మధుర వాక్యముల నిం । పొదవెడు చిటునవ్వుతోడ నుర్వీశుండు స 

మ్మదము సచివులకు( బ్రజలకు । నొదవింప(గవలయు;నది మహోన్నత్రి. జేయున్‌. 371 


ప్రతిపదార్థం: ఉర్వీ+ఈశుండు= రాజు; సచివులకున్‌+(ప్రజలకున్‌= మంత్రులకు, ప్రజలకు; మృదు మధుర వాక్యములన్‌= మెత్తని 
తియ్యనైన మాటలతో; చిజునవ్వుతోడన్‌= దరహాసంతో; సమ్మదమున్‌= సంతోషాన్ని; ఒదవింపంగన్‌ వలయున్‌= కలిగించవలసి 
ఉన్నది; అది మహా+ఉన్నతిన్‌+చేయున్‌= అది గొప్పదనాన్ని చేకూరుస్తుంది. 

తాత్సర్యం: “రాజు తన మంత్రులకు, ప్రజలకు మెత్తని తియ్యని మాటలతో సంతోషాన్ని కలిగించే చిరునవ్వుతో 
సమ్మదం చేకూర్చవలసి ఉన్నది. అది రాజునకు ఎంతో జొన్నత్యాన్ని కలిగిస్తుంది. 


తే. ఈగియును బ్రియ వచన సంయోగమునన । కాని జనులకు సంతోషకారి గాదు 
పుచ్చి కొనునప్టు పల్ముల పొందుకలిమి । యెదిరి మది గందనీ దింత యెటు(గు మధిప!' 372 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; ఈగియును= దానంవలనగాని; ప్రియవచన సంయోగమునన కాని= ప్రియమైన 
మాటలతోగాని; జనులకున్‌ సంతోషకారి+కాదు= ప్రజలకు సంతోషం కలుగదు; పుచ్చికొనునవ్లు= (గ్రహించేటప్పుడు; పల్కుల 
పొందు కలిమి= మాటల పొందిక అనే సంపద; ఎదిరి మదిన్‌+కందన్‌+ఈదు= శత్రువుల మనస్సులను పీడించదు; 
ఇంత+ఎణుగుము= ఈ సంగతి తెలిసికొమ్ము. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దానంతోగాని, ప్రియమైన మాటలతోగాని ప్రజలకు సంతోషం కలుగదు. స్వీకరించే 
సమయంలో చక్కని మాటల పొందిక శత్రువుల మనస్సులను బాధించదు. దీనిని జాగరూకుడవై తెలిసికొమ్ము. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 311 


వ. అనుటయు ధర్మతనయుండు 'జనంబుల వివాదం బుడుపు నపుడు పుడమిటేండు దూటునుం బాపంబును 
బొరయకుండు తెటింగు దెలుపవే 'యనిన దేవవ్రతుం డిట్లనియె. 373 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు అనగా; ధర్మతనయుండు= ధర్మరాజు; జనంబుల వివాదంబు+ఉడుపునపుడు= 
ప్రజల తగాదాలను తీర్చేటప్పుడు; పుడమి టే(డు= రాజునకు; దూణునున్‌+పాపంబును+పొరయకుండు తెజంగు+తెలుపవే+అనినన్‌= 
నింద, పాపం సోకకుండా ఉండే మార్గం తెలుపుమని అనగా; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: “ప్రజలలో కలిగే వివాదాలలో తీర్పు చెప్పేటప్పుడు రాజునకు ఎట్లాంటి నింద, పాపం, సోకకుండా ఉండే 
మార్గం ఏదో తెలుపు” మని ధర్మరాజు అడుగగా భీష్ముడు ఇట్టా చెప్పాడు. 
సీ. _“వ్యవహారశుద్ది సర్వ ప్రజా ప్రియకారి; । యదియ భూపతికి ధర్మాతిశయము( 

గీర్తియు( జేయు; నక్షీణసత్యులు ధర్మ । పరులును నైన భూసురులు నీవు 

ద్రాసులుం బోని చిత్తంబుల తోడుత । బ్రజ వివాదము లెడ( బక్ష ముడిగి 

విని ధన వాంఛమై ధనికుల దెస వ్రాలి | తీర్పక ధర్మంబు తెరువు దప్ప 


ఆ. కుండ బాడి దీర్చి దండింప€ దగునెడ । ననుగుణంపు దండ మాచరింపు 
మొటిగం బలికితేని నుండదు ప్రజ డేగ(। గనిన పులు(గుపిండు కరణి. జెదరు. 374 

ప్రతిపదార్థం: భూపతికిన్‌= రాజునకు; వ్యవహారశుద్ది= వ్యవహారంలో పరిశుద్దత; సర్వ(ప్రజా ప్రియకారి= సమస్త ప్రజలకూ 
సంతోషాన్ని గూర్చేది; అదియ= అదే; ధర్మ+అతిశయమున్‌= ధర్మాధికారాన్ని; కీర్తియున్‌+చేయున్‌= యశస్సును చేకూరుస్తుంది; 
అక్షీణ సత్యులు= ఏ మాత్రం సత్యం దప్పనివారు; ధర్మపరులు+ఐన= ధర్మాత్ములైన; భూసురులున్‌= భూదేవతలైన (బ్రాహ్మణులు; 
ఈవున్‌= నీవును; త్రాసులున్‌+పోని చిత్తంబులతోడుతన్‌= త్రాసులవంటి మనస్సులతో; (ప్రజ వివాదములు+ఎడన్‌= ప్రజల 
వివాదాలను పరిష్కరించే సందర్భంలో; పక్షము+ఉడిగి విని= పక్షపాతబుద్ది లేక విని; ధనవాంఛమైన్‌= ధనంమీది ఆసక్తితో; ధనికుల 
దెస వ్రాలి తీర్చక= ధనికుల పక్షం వహించి తీర్పు చెప్పక; ధర్మంబుతెరువు+తప్పకుండన్‌= ధర్మమార్గం తప్పకుండా; పాడిన్‌+తీర్చి= 
న్యాయమైన తీర్చు చెప్పి; దండింపన్‌+తగున్‌+ఎడన్‌= శిక్షించవలసిన సందర్భంలో; అనుగుణము+దండము+ఆచరింపుము= 
తదుచితమైన శిక్ష విధించవలసింది; ఒజంగన్‌+పలికితి(వి)+ఏనిన్‌= పక్షపాతబుద్దితో తీర్పు చెప్పితే; ప్రజ ఉండదు= (ప్రజలు 
రాజాశయంలో ఉండరు; డేగన్‌+కనిన= డేగను చూచిన; పులుంగు పిండు కరణిన్‌+చెదరున్‌= పక్షుల సమూహంవలె చెదరిపోతారు. 


తాత్సర్యం: “వ్యవహారాలలో పరిశుద్దత రాజునకు అవసరం. అదే సర్వ(ప్రజలకు (ప్రీతిని చేకూరుస్తుంది. అందువలన 
ధర్మాధిక్యమూ, కీర్తీ కలుగుతాయి. నిత్యసత్య వచనులు, ధర్మాత్ములు అయిన (బ్రాహ్మణులూ నీవూ (త్రాసులతో 
సమానమైన మనస్సులతో (ప్రజల వివాదాలు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా ఇరుపక్షాలవారి వాదనలను విని 
ధనాశతో ఐశ్వర్యవంతుల వైపు మొగ్గకుండా, న్యాయమైన తీర్పు చెప్పి శిక్షించవలసిన పట్ల, తదుచితమైన శిక్ష 
విధించాలి. పక్షపాతబుద్ధితో తీర్పు చెప్పితే డేగను చూచిన పక్షులు చెల్లా చెదరైపోయినట్టు ప్రజలు రాజాశ్రయంలో 
ఉండరు. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. దండించుట దానును. 375 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శిక్షించటంలో తానూ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క నజకుట యర్ధముం గొనుటయు । జెలి నునుచుట కట్టి యడిచి చేడ్చాటొందం 
బఅచుట మొదలుగ6 గల పలు । దెజంగుల. దగవుమెయి నడచు ధీరవిచారా! 376 


ప్రతిపదార్థం: ధీర విచారా!= ధీర విచారుడవైన ఓ ధర్మరాజా!; నణకుట= ఖండించటం (సంహరించటం); అర్థమున్‌+కొనుటయున్‌= 
ధనం గ్రహించటం; చెజిన్‌+ఉనుచుట= కారాగారంలో బంధించటం; కట్టి= కట్టివేసి; అడిచి= అణచిపెట్టి; చేడ్చాటు+ఒందన్‌+పఅచుట= 
నాశనం చేయటం; మొదలుగన్‌+కల= మొదలైన; పలుతెజు(గులన్‌= అనేక రీతులలో; తగవు మెయిన్‌= న్యాయమైన రీతిలో; 
నడచున్‌= (ప్రవర్తిస్తాడు. 


తాత్సర్యం: “ధీరవిచారుడ వైన ఓ ధర్మరాజా! ఖండించటం అంటే శిరళ్ళేదం, ధనం (గ్రహించటం, కారాగారంలో 
బంధించటం, కట్టివేసి అడచిపెట్టి కీడు కలిగించటం మొదలైన పలురీతులలో న్యాయబద్దంగా (ప్రవర్తిస్తాడు. 


వ. అని చెప్పి భీష్ముండు వెండియు ని ట్లనియె. 377 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని ఈ విధంగా చెప్పి; భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌+ఇట్టు+అనియెన్‌= మళ్ళీ ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: సై రీతిగా వివరించి భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఇట్లా అన్నాడు. 


క  '“తన కడకు వచ్చి మొగమో । డని వాం డగు దూత వల్కుటకు. గోపింపం 
జనదు జననాథునకు; దూ । తుని జంపిన నరక మగుట ధ్రువ మని రార్యుల్‌. 378 


ప్రతిపదార్థం: తనకడకున్‌ వచ్చి= తన ఆస్టానానికి వచ్చి; మొగము+ఓడనివాడు+అగు= మొగమోట మెరుగనివాడైన; 
దూత+పల్కుటకున్‌= దూత మాటలకు; జననాథునకున్‌= రాజునకు; కోపింపన్‌+చనదు= కోపగించుకొనటం సముచితం కాదు; 
దూతునిన్‌+చంపినన్‌= దూతను చంపినట్రైతే; నరకము+అగుట (ధ్రువము+అని= నరక ప్రాప్తి తప్పదని; ఆర్యుల్‌= పెద్దలు; అనిరి= 
పలికారు. 


తాత్సర్యం: దూత తన ఆస్మానానికి వచ్చి మొగమోటం లేకుండా మాట్లాడినప్పుడు ఆ మాటలకు రాజు 
కోపగించుకొనకూడదు. దూతను చంపితే నరకం తప్పదని పెద్దలు వక్కాణించారు. 


తే. కులము, శీలంబు, హితవాక్యములును, నేర్చు(, । గార్యవాదిత్వ సద్వచో గౌరవంబుం 
దలఏపు గలుగుట, దక్షత, యలఘు గుణము । లంద్రు దూతకు నియ్యేడు నార్యజనులు. 379 


ప్రతిపదార్థం: ఆర్యజనులు= పెద్దలు; దూతకున్‌= దూతకు (రాయబారికి); కులమున్‌= ఉత్తమ కులం; శీలంబున్‌= మంచి 
నడవడి; హిత వాక్యములును= మంచిని గోరి చెప్పే మాటలు; నేర్పు= నేర్పరితనం; కార్యవాదిత్వ సత్‌+వచః+గౌరవంబున్‌= 
కార్యసాధనకొరకు మంచి మాటలు పల్కటం; తలయపు+కలుగుట= ఆలోచన కలగటం (సమయస్ఫూర్తి); దక్షత= సమర్థత అనే; 
ఈ+ఏడున్‌= ఈ ఏడు; అలఘు గుణములు+అండ్రు= గొప్ప గుణాలని పెద్దలు వక్కాణించారు. 


తాత్సర్యం: 'ఉత్తమ కులం, మంచినడవడి, మంచినిగోరి చెప్పేమాటలు, నేర్పరితనం, కార్యసాధనకొరకు మంచి 
మాటలు పలకటం, సమయస్ఫూర్తి, దక్షత - అనే ఈ ఏడుగుణాలూ దూతకు ఉండవలసిన గొప్ప లక్షణాలని” 
పెద్దలు పలికారు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 313 


క  మొనదీర్లు వెరవు, యంత్రము । లనేకము లొనర్హు నేర్పు, నాయుధముల వి 
న్ననువును బోటుల కర్ణం । బును సేనాపతికి నైజములు గావలయున్‌. 380 


ప్రతిపదార్థం: మొన+తీర్చు వెరవున్‌= వ్యూహం పన్నే ఉపాయం; యం(త్రములు+అనేకములు+ఒ నర్చు నేర్పున్‌= అనేక యంత్రాలను 
తయారుచేయటంలో నైపుణ్యమూ; ఆయుధముల విన్ననువును= ఆయుధాలను ప్రయోగించటంలో నేర్పూ; పోటుల కర్ణంబును= 
యుద్దంలో సామర్థ్యం (యుద్దకార్యాచరణం); సేనాపతికిన్‌= సైన్యాధిపతికి; నైజములు+కావలయున్‌= సహజ గుణాలై ఉండాలి. 


తాత్పర్యం: యుద్దవ్యూహాలు పన్నే ఉపాయమూ, అనేక యంత్రాల నిర్మాణంలో నైపుణ్యమూ, ఆయుధాలను 
ప్రయోగించటంలో నేర్పూ, యుద్దకార్యాలలో సామర్థ్యమూ, సైన్యాధిపతికి ఉండవలసిన సహజగుణాలు. 


క తనయులనైనను నమ్మిన । జనపతి సిరి గోలుపోవు( జతురతమై న 
మ్మినవా(డ పోలె నమ్మక । యునికి సకల జనుల యెడల నురవై యుండున్‌.” 381 


ప్రతిపదార్థం: తనయులన్‌+ఐనను= తన పుత్రులనైనా; నమ్మిన= విశ్వసించిన; జనపతి= రాజు; సిరి+కోలుపోవున్‌= సంపదను 
పోగొట్టుకొంటాడు; చతురతమైన్‌= యుక్తితో; నమ్మినవాండ పోలెన్‌= విశ్వసించిన వాడివలెనే; నమ్మక+ఉనికి= నమ్మకుండా 
ఉండటమే; సకల జనుల+ఎడలన్‌= (ప్రజలందరిపట్ట; ఉరవు+ఐ+ఉండున్‌= సముచితమై ఒప్పుతుంది. 


తాత్సర్యం: రాజు తన పుత్రులనైనా మిక్కిలి నమ్మితే ఐశ్వర్యాన్ని కోల్పోతాడు. పుత్రులనే కాదు - సమస్త ప్రజలనూ 
నమ్మినట్టు నటిస్తూ రాజ్యపాలనం చేయటమే రాజునకు సముచిత ధర్మమై ఒప్పుతుంది.” 


తే. అనిన విని పాండవాగ్రజుం 'డనఘ! పురము । భంగి యె ట్లెన మేలు? సెప్పంగ వలయు” 
ననుడు నమ్మహీవిభునకు ననిమిషాప । గా తనూభవు. డి ట్లను( బ్రీతితోడ. 382 


ప్రతిపదార్థం: అనినన్‌= విని= అని చెప్పగా విని; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; అనఘ!= 
పాపరహితుడ వైన ఓ తాతా!; పురము భంగి= రాజధాని పద్దతి; ఎట్ల్టు+అయినన్‌ మేలు= ఏ విధంగా ఉంటే శ్రేయస్కరమో; 
చెప్పంగన్‌ వలయున్‌= తెలుపగోరుతున్నాను; అనుడున్‌= అని పలుకగా; ఆ+మహీవిభునకున్‌= ఆ మహారాజైన ధర్మరాజుతో; 
అనిమిష+ఆపగా తనూభవు(డు= దేవతలనదిఅయిన గంగకుపుత్రుడైన భీష్ముడు; ప్రీతితోడన్‌= సంతోషంతో; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: కుమారుడు మొదలుకొని [ప్రజలవరకూ రాజు ఏ విధమైన నమ్మకంతో ఉండాలో చెప్పగా విన్న 


ధర్మరాజు 'రాజధాని ఏ తీరులో ఉంటే మంచిదో తెలుపు'మని భీష్ముడిని కోరగా ఆయన సంతృప్తిపడి, ఇట్టా 
సమాధానం చెప్పాడు. 


సీ. “పరపు లో(తును గల పరిఖతోం బొడవును | ఘనమును నగుకోట గలిగి, తగిన 
వాకిళ్ళు బలుపుం గావలి నొప్ప రమ్య గృ; హవ్రాతములు గొమరారు వీథు 
లందంబు లగు మేటి యంగళ్ళ నెల్ల వ । స్తువులును శోభిల్లు సుజన బహుళ 
మై ధాన్యములును ఘృతాది రసద్రవ్య । ములును నానాయంత్రములును బహువి 


ఆ. ధాయుధములు బిరుదు లగు యోధులును బండి । తులు విలాసినులును దూతముఖ్య 
పరిజనము నెబయ( బరమోత్సవంబులు । మెబయ( బురము చెలువు మిగుల వలయు. 383 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరపున్‌= విరివిగలిగి (విశాలమై); లో(తును+కల= లోతు కలిగిన; పరిఖతోన్‌= అగడ్తతో; పొడవును ఘనమునున్‌= 
పొడవూ దిట్టమూ అయిన; కోట+కలిగి= కోటతో ఒప్పి; తగిన వాకిళ్ళు= అందుకు తగినట్టి ద్వారాలు; బలుపున్‌+కావలిన్‌+ఒప్పన్‌= 
వాటి వద్ద బలమైన కాపలా ఒప్పుతుండగా; రమ్యగృహ [వ్రాతములు= మనోహరమైన భవన సమూహాలు (భవన సముదాయాలు); 
కొమరారు వీథులు= మనోజ్ఞమైన వీథులు; అందంబులు+అగు= అందమైన; మేటి+అంగళ్ళన్‌= పెద్ద పెద్ద దుకాణాలతో; ఎల్ల 
వస్తువులును శోభిల్లన్‌= సమస్త వస్తు సముదాయం శోభిస్తూ ఉండగా; సుజన బహుళము+ఐ= సజ్జన సమూహం గలదై; 
ధాన్యములును= వివిధ ధాన్యరాశులూ; ఘృత+ఆది రసద్రవ్యములును= నేయి నూనె మొదలైన రసద్రవ్యాలు; నానాయంత్రములును= 
వివిధ యంత్రాలతో; బహువిధ+ఆయుధములున్‌= అనేక విధాలైన ఆయుధాలూ; బిరుదులు+అగు యోధులును= ధీరులైన వీరులు; 
పండితులున్‌= విద్వాంసులు; విలాసినులును= విలాసినీ మణులు; దూత ముఖ్య పరిజనమున్‌= దూతమొదలైన పరివారమూ; 
నెరయన్‌= నిండి; పరమ+ఉత్సవంబులు= శ్రేష్టమైన పండుగలు పబ్బాలు; మెజయన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; పురము= రాజధాని; 
చెలువు మిగులన్‌ వలయున్‌= మనోహరమై ఒప్పుతూ ఉండాలి. 


తాత్పర్యం: విశాలమూ, లోతూ అయిన అగడ్తతో, పొడవూ దిట్టమూ అయిన కోటను కలిగి, ఆ కోటకు తగిన 
రీతిలో ద్యారాలు వాటికి గట్టి కాపలాతో మనోహరమైన భవన సముదాయమూ, మనోజ్ఞంగా తీర్చిదిద్దబడ్డ 
రాజవీథులు, అందమైన పెద్ద అంగళ్ళలో సమస్త వస్తు సముదాయమూ శోభిల్లుతూ ఉండగా, సజ్జనసమూహంతో 
నిండి ఉండగా, వివిధ ధాన్యరాశులు, నెయ్యి, నూనె మొదలైన రసద్రవ్యాలూ పలు యంత్రాలు, తగిన ఆయుధాలు, 
మేటి యోధులు, ఉత్తమ విద్యాంసులు, విలాసినీ మణులు, దూతలు మొదలైన పరివారమూ నిండి ఉండగా 
శ్రేష్టమైన ఉత్సవాలు, పండుగలు పబ్బాలు (ప్రకాశిస్తూ ఉంటే రాజధాని మనోహరమై ఒప్పుతుంది. 


విశేషం: ఇందులో వర్షితమైన రాజధాని పూర్వరాజుల జీర్ణమైన కోట పేటలను పరిశీలిస్తే విదితమవుతుంది. మనోజ్ఞమైన భవన 
సముదాయంతో తీర్చిదిద్దినట్లు ఉండే రాజవీథులతో సమస్త వస్తు రసద్రవ్యాలతో నిండినట్టి దుకాణాలతో జనసమూహంతో, 
పండితులూ, కళాకారులు, విలాసినీజనం మొదలైన వారితో నగరం ప్రశస్తమై దేవసంబంధమూ, సమాజసంబంధమూ అయిన 
ఉత్సవాలతో పండగ పబ్బాలతో మనోహరమై రాజధాని ఉండాలని తిక్కన ఒక్క సీసంలో చక్కగా వర్లించాడు. మూలంలో ఐదు 
శ్లోకాల్లో రాజధాని వర్లనం ఉన్నది. 


ఆ. అట్టి పురవరంబునందు రత్న స్వర్ణ । ముఖములగు పదారములకు బంధు 
తతికి( బతి సురక్షిత స్టితి సేయువా€। డధిప! వినుము భూమి యరయు తెఅంగు.” 384 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; వినుము= వినుము; అట్టి పురవరంబునందున్‌= అలాంటి ఉత్తమ నగరంలో; రత్న స్వర్ల 
ముఖములు+అగు= నవరత్నాలు బంగారం మొదలైన; పదార్థములకున్‌= అమూల్య వస్తువులకు; బంధుతతికిన్‌= బంధు 
సమూహానికి; పతి= రాజు; సురక్షితస్థితి+చేయువాండు= రక్షణ కల్పించినవాడు; భూమి+అరయు తెజంగు= రాజ్యపాలన విధానం 
వినుము. 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! అట్లాంటి ఉన్నత నగరంలో నవరత్నాలు, బంగారం మొదలైన విలువగల వస్తువులకు, 
బంధువుల సమూహానికి రాజు సురక్షితస్థితిని కల్పించినప్పుడే రాజ్యపాలనం చేసే విధం వినుము. 


వ. అని పలికి మజియు. 385 


తాత్సర్యం: అని పలికి ఇంకా భీష్ముడు ఇట్లా అన్నాడు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 315 


క, _ 'స్టలముఖ్యము లయ్యెడు పే । రృల యూళ్ళుల నెల్ల వెరవు గలిగిన విశ్వా 
సుల6 బ్రభుత యిచ్చి భూపతి । నిలుప వలయు వర్ణరక్షతీయత వెలయన్‌. 386 


ప్రతిపదార్థం: భూపతి= రాజు; స్థలముఖ్యములు+అయ్యెడు= (ప్రముఖ ప్రదేశాలైన; పేరు+కల+ఊళ్ళులన్‌+ఎల్లన్‌= ప్రసిద్ధమైన 
పట్టణాలన్నిటిలోను; 'వెరవు+కలిగిన= ఉపాయం కలిగిన; విశ్వాసులన్‌= నమ్మదగిన వారికి; ప్రభుత+ఇచ్చి= రాజ్యాధికారం ఇచ్చి; 
వర్ల రక్షణీయత వెలయన్‌= వర్ణాశ్రమ ధర్మ సంరక్షణం (ప్రకాశించేటట్లు; నిలుప వలయున్‌= నియమించవలసి ఉన్నది. 

Ey హం! [షా] యె 5 


తాత్సర్యం: రాజు ప్రసిద్ద పట్టణాలన్నిటిలోను బుద్దిశాలులూ, ఉపాయశాలులూ, విశృసనీయులూ అయినవారికి 
రాజ్యాధికారం ఇచ్చి వర్ణాశ్రమధర్మ సంరక్షణం ప్రకాశించేటట్టు చేయాలి. 


క చోరులచే జెడకుండం, । గ్రూరులచే( జావకుండ6 గువలయ జనులన్‌ 
జారులచే( బడకుండ ధ । రారమణుండు నేర్పు గలిగి రక్షింప దగున్‌. 387 


ప్రతిపదార్థం: ధరారమణు(డు= భూమికి భర్త అయిన రాజు; కువలయ జనులన్‌= భూప్రజలను; చోరులచేన్‌+చెడకుండన్‌= 
దొంగలవలన కీడు పొందకుండా; క్రూరులచేన్‌+చావక+ఉండన్‌= క్రూరాత్ములవలన మరణించకుండా; జారులచేన్‌+పడక+ఉండన్‌= 
జారులవలలో పడకుండా; నేర్పున్‌+కలిగి= జాగరూకతతో, నైపుణ్యంతో; రక్షింపన్‌+తగున్‌= సంరక్షించవలసి ఉన్నది. 


తాత్పర్యం: రాజు తన ప్రజలను చోరులచేత కీడుపొందకుండా, క్రూరాత్ములచేత మరణించకుండా. జారుల వలలో 
తగులుకొనకుండా జాగరూకతతో సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


క. అవు బేహారము(, గృషియు, | నృవరణలును బసులసొంపునన యట్లగుటన్‌ 
భువి( బసులు గలుగు కాపుల । నవనీశుండు గన్న ప్రజల య ట్లరయఈ దగున్‌. 388 


ప్రతిపదార్థం: బేహారమున్‌= వాణిజ్యమూ; కృషియున్‌= వ్యవసాయమూ; సవరణలును= సేవలును; పసుల సొంపునను అవున్‌= 
పశువుల సంవృద్ది వలననే పెంపొందుతాయి; అట్టు+అగుటన్‌= అందువలన; అవనీ+-ఈశుండు= రాజు; భువిన్‌= తన రాజ్యంలో; 
పసులు+కలుగు+కా(పులన్‌= పశుసంపద కలిగిన రక్షకులను; కన్న ప్రజల+అట్టు+అరయన్‌+తగున్‌= కన్న సంతానంవలె 
చూచుకొనటం మంచిది. 


తాత్పర్యం: వాణిజ్యమూ, వ్యవసాయమూ, సేవా, పశుసంవృద్దివలన అభివృద్ది చెందుతాయి. కాబట్టి రాజు 
అట్లాంటి పశుసంపద గల వారిని కన్న సంతానంవలె ఏ లోటూ లేకుండా చూచుకొనవలసిన అవసరం ఎంతైనా 
ఉన్నది. 


క. అరి మిగుల. గొనుట, గ్రేపుల(। బొరిమాలం బిదికినట్ల భూవర! కదుపున్‌ 
వెరవునం బెనిచిన యట్టగు । నరపతి ప్రజచేత నప్పనము దగ గొనినన్‌. 389 


ప్రతిపదార్థం: భూవర!= ఓ ధర్మరాజా!; అరి= పన్ను; మిగులన్‌+కొనుట= ఎక్కువగా వసూలు చేయట మనేది; క్రేపులన్‌= దూడలను; 
పొరిమాలన్‌+పిదికిన+అట్టు= పాలు వదలకుండా పిండి చంపినట్లే, నరపతి= రాజు; ప్రజచేతన్‌= ప్రజలనుండి; అప్పనము+తగన్‌+కొనినన్‌= 
పన్నులు మొదలైన కానుకలు సముచిత రీతిని వసూలు చేస్తే; కదుపున్‌= ఆలమందలను; వెరవునన్‌= ఉపాయంతో; 
పెనిచిన+అట్టు+అగున్‌= పరిపోషించినట్లే అవుతుంది. 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! (ప్రజలనుండి పన్నులు అధికంగా వసూలు చేయటమనేది, పాలు వదలకుండా పిండి 
దూడలను చంపటం వంటిది. రాజు (ప్రజలనుండి పన్నులు మొదలైన కానుకలను సముచిత రీతిలో వసూలు 
చేస్తే గోసంపదను పరిపోషించిన ట్లవుతుంది'. 


బండారంబు వృద్ధి సేయుతెణంగు భీష్ముడు ధర్మజునకుం జెప్పుట (సం. 12-89-1) 


వ. అనిన విని పాండవాగ్రజుండు 'బండారంబు గలిగించు వెరవెట్టిది తెలుపు'మని యడిగిన నాపగాతనయుం 
డతని కిట్లనియె. 390 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని రాజు పన్నులు వసూలు చేసేటప్పుడు జాగరూకుడై ఉండాలని భీష్ముడు చెప్పగా విని; 
పాండవ+అగ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; బండారంబు= కోశం; కలిగించు వెరవు+ఎట్టిది?= ఏర్పాటు చేసికొని 
అభివృద్ది చేసే ఉపాయం ఎట్లాంటిదో; తెలుపుము+అని+అడిగినన్‌= తెలుపవలసిం దని కోరగా; ఆపగాతనయుండు= ఆ గంగాపుత్రు 
డైన భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: 'రాజు ప్రజలనుండి పన్నులు వసూలు చేసేటప్పుడు బహు జాగరూకుడై మసలుకొనాలని భీష్ముడు 
చెప్పగా, ధర్మరాజు విని, కోశాభివృద్దికి మార్గాలను తెలుపవలసిందని కోరగా భీష్ముడు ఇట్లా సమాధానం చెప్పాడు. 


క, “విను కర్షకులును వణిజులు | ననఘా! గోరక్షకులు ధరాధీశునకున్‌ 
ధన మొడ గూడెడు చోటుల । ననేక విధములకు నెల్ల నాద్యస్థలముల్‌. 391 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; విను= జాగరూకుడవై వినుము; ధరా+అధి+-ఈశునకున్‌= రాజునకు; 
కర్షకులును= రైతులు; వణిజులు= వర్తకులు; గోరక్షకులు= గోపాలకులు; ధనము+ఒడగూడెడు చోటులన్‌= ధనం అభివృద్ది చెందే 
అంశాలలో; ఎల్లన్‌= అన్నిచోట్లా; ఆద్య స్థలముల్‌ ముఖ్యమైన పట్టులు (ఆధారాలు) 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. రాజునకు ధనం సమకూర్చుకొనటంలో కృషీవలులు, వర్తకులు, 
గోపాలురు ముఖ్యమైన పట్టులు. 


తే.  ధనములకు ధాన్యములకు నుత్పత్తి తలము | లయినవాని కించుకయును హాని గాక 
యుండ. దనకును బండార మొదవ దగు ను । పార్టనము సేయవలయు భూపాలకుండు. 392 


ప్రతిపదార్థం: భూపాలకుండు= రాజు; తనకును= తనకు; ధనములకున్‌= సంపదలకు; ధాన్యములకున్‌= పంటలకు; ఉత్పత్తి 
తలములు+అయిన= వానికి ఉత్పత్తి కారణాలైన ప్రదేశాలకు; ఇంచుకయును= కొంచెమైనా; హాని+కాక+ఉండన్‌= కీడు 
కలుగనీయకుండా; బండారము+ఒదవన్‌+తగు= కోశాభివృద్ధికి తగిన రీతిలో; ఉపార్దనము+చేయన్‌ వలయున్‌= సంపాదన 
చెయ్యాలి. 

తాత్పర్యం: 'ధనధాన్యాలకు సముత్పత్తిస్థానాలైన పట్టులకు ఏ మాత్రం భంగం కలుగని రీతిలో మిక్కిలి నైపుణ్యంతో 
కోశాభివృద్ధికి రాజు ప్రయత్నించి తగిన రీతిలో సంపాదించాలి”. 


విశేషం: ధనోత్పతికి వర్తక వాణిజ్యాలు, ధాన్యాభివృద్దికి భూమి ఆధారాలు కాబట్టి ఇవి రాజాధీనంలోనే ఉండాలి. వాటికి హాని 
రానీయకుండా రాజు జాగరూకుడై కోశాభివృద్దికి ప్రయత్నించాలి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 317 


క. పులి గూనల దినుచందము । గలిగిన నంతటన నిలుచు. గాక ధనంబుల్‌ 
గలుగునె మీందం గావున । జలగ దిగిచినట్లు గొనంగం జను నిల సొమ్ముల్‌. 393 


ప్రతిపదార్థం: పులి+కూనల+తినుచందము+కలిగినన్‌= పులి ఈనిన వెంటనే ఆకలితో తన పిల్లలనే తినే తీరు అయితే; ధనంబుల్‌= 
సంపదలు; అంతటన= అంతటితోనే; నిలుచున్‌+కాక= అభివృద్దిలేక ఆగిపోతాయి కాని; మీ(దన్‌+కలుగునె?= ఆపైన అభివృద్ది 
కలుగుతుందా?; కావునన్‌= కాబట్టి; ఇలన్‌= భూమిపై; జలగ+తిగిచినట్టు= జలగ రక్తాన్ని లాగినట్లు; సొమ్ముల్‌= సంపదను; 
కొన(గన్‌+చనున్‌= (గహించవలసి ఉంటుంది. 

తాత్సర్యం: ఆకలితో పులి తన పిల్లలను తానే తిన్నట్టుగా, రాజు ప్రజలనుండి పన్నులు వసూలుచెయ్యటం ప్రారంభిస్తే 
కోశాభివృద్ధి చెందక ఆగిపోతుంది. అందువలన ఇతరులకు బాధకలగనీయకుండా తెలియకుండా జలగ నెత్తురు 
పీల్చిన రీతిలో రాజు ప్రజలనుండి ధనసంపాదన చేస్తే కోశం అభివృద్ధి చెందుతుంది. 


నిశేషం: అలం: ఉపమ. 


క అరయుటం బ్రజ వర్ణింప(గ । నరి యేంటం గ్రను ప్రవృద్ద మౌనట్టులుగా 

నరపతికి( గొన(గ వచ్చు । న్వెరవులం బెంపంగ( జాల నెజఖియు ధనంబుల్‌. 394 
ప్రతిపదార్థం: నరపతికిన్‌= రాజునకు; (ప్రజన్‌= (ప్రజలను; వర్టింప(గన్‌= (ప్రవర్ణమానమై వెలిగేటట్లు; అరయుటయున్‌= 
జాగరూకతతో చూడటమనే దానివలన; ఏ(టన్‌= ప్రతి సంవత్సరమూ; అరి= పన్ను; క్రమ ప్రవృద్దము+జానట్టులుగాన్‌= క్రమాభివృద్ది 
పొందేటట్టుగా; కొనంగన్‌ వచ్చున్‌= గ్రహించవచ్చును; వెరవులన్‌= ఉపాయాలతో; పెంపంగన్‌= అభివృద్ది చేస్తే; ధనంబుల్‌= సంపదలు; 
చాలన్‌ నెజయున్‌= అధికంగావచ్చి నిండుతాయి. 
తాత్సర్యం: ప్రజాభివృద్ధికరమైన పనులు చేస్తూ, జాగరూకతతో పరిపాలించే రాజు ప్రతి సంవత్సరమూ (క్రమాభివృద్ధి 
పొందేటట్టుగా (గ్రహించవచ్చును. మూర్ణపు పట్టుదలతోగాక, చక్కటి ఉపాయాలతో అభివృద్దిచేస్తే తప్పకుండా కోశం 

౧ ఖ (2) (ఈ -— 

ధనంతో నిండుతుంది. 


క దమియింప( దగిన వారల । సమయమున దమించి, వారి సంపదలు మహీ 
రమణుండు దనదు బండా । రముగా సమకూరు జనము రాగిల్లంగన్‌. 395 


ప్రతిపదార్థం: మహీరమణుండు= భూ భర్త అయిన రాజు; దమియింపన్‌+తగిన వారలన్‌= అణచివేయవలసిన వారిని; 
సమయమునన్‌= తగిన సమయంలో శిక్షించి; వారి సంపదలు= వారి సంపదలన్నిటినీ; జనము= (ప్రజలు; రాగిల్లంగన్‌= 
సంతోషించేటట్టు; తనదు బండారము+కాన్‌= తన బొక్కసంగా; సమకూర్చున్‌= నింపుకొంటాడు. 

తాత్సర్యం: 'రాజు తగిన సమయంలో శిక్షించవలసినవారిని దండించి, వారి సంపదలన్నింటిని (గ్రహించి, ప్రజలు 
సంతోషించే టట్టుగా తన బొక్కసాన్ని నింపుకోవాలి. 


క ఆ పనికి. గీడు రోయుచు । భూపాలుండు ధనము గలుగు పురుషుల సిరి.దా 
జూ పోపక కొన దగదు, ద। యాపరు(డై పెంపవలయు నఖిలజనములన్‌. 396 


ప్రతిపదార్థం: భూపాలుండు= రాజు; ధనము+కలుగు= ధనమున్నట్టి; పురుషుల సిరిన్‌= ప్రజల సంపదలకు; చూపు+ఓపక= 
కన్నుగుట్టి; కొనన్‌+తగదు= బలవంతంగా స్వాధీనం చేసికొనకూడదు; ఆ పనికిన్‌+కీడు రోయుచున్‌= అట్లాంటి పనికి ఆపద 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలుగుతుందని అసహ్యించుకొని; దయాపరుండు+ఐ= కరుణాళువై; అఖిల జనములన్‌= సమస్త ప్రజలనూ; పెంపన్‌ వలయున్‌= 
అభివృద్ది పరచాలి. 

తాత్పర్యం: 'రాజు ధనవంతులైన ప్రజల సిరిసంపదలను చూచి ఓర్చుకొనలేక బలవంతంగా, అన్యాయంగా స్వాధీనం 
చేసికొనకూడదు. అట్టా చెయ్యటంవలన కీడు కలుగుతుందని గ్రహించి దయాంతఃకరణుడై అందరికీ ఆనందం 
కలిగించే రీతిలో (ప్రజలను పాలించాలి”. 


క. ప్రభువుల నుపచారంబుల । విభు డనురాగిల్ల. జేసి వెదగొను. గాంపుల్‌ 
సభయులు గాకుండ ధనం । బుభయ జగత్సిద్ది పొంటె నుర్వీనాథా! 397 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా!; విభుండు= రాజు; (ప్రభువులన్‌= సామంత రాజులను; ఉపచారంబులన్‌= తగిన 
గౌరవాదరాలతో; అనురాగిల్లన్‌+చేసి= కూరిమి నెరపి; కాంపుల్‌= కర్షకులు; సభయులు+కాక+ఉండన్‌= భయంతో కూడినవారు 
కాకుండా; (భయ రహితంగా); ఉభయ జగత్‌+సిద్ది పొంటెన్‌= ఇహపరలోకాలలో సిద్ది పొందటంకొరకు; ధనంబు= సంపదను; 
వెద+కొనున్‌= అద నెరిగి (గ్రహిస్తాడు. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఉచితజ్ఞుడైన రాజు ఉభయలోకాలలో సిద్దిపాందటంకొరకు సామంతరాజులను 
గౌరవాదరాలతో సమాదరించి కూరిమి నెరపి కర్షకులు భయ(్రాంతులు కాకుండా, అద నెరిగి పన్నులు వసూలు 
చేసి బొక్కసం నింపుకొంటాడు”. 
క ఆయతి కిమ్మెయి(గలుగు ను | పాయంబులు ధర్మమార్గ ఫలితంబులుగా. 

జేయుటయును మేలు నృపతికి । మాయాకృతి నిపుణు డగుట మతిగాదు సుమీ! 398 


ప్రతిపదార్థం: నృపతికిన్‌= రాజునకు; ఆయతికిన్‌+-ఈ+మెయిన్‌+కలుగు= ధనసంపాదనకు (రాబడి) ఈ విధంగా కలిగే; ఉపాయంబులు= 
ఉచిత మార్గాలు; ధర్మమార్గఫలితంబులు+కాన్‌+చేయుటయును మేలు= ధర్మమార్గ ప్రయోజనాలుగా చేయటమే సముచితం; మాయాకృతి 
నిపుణుండు+అగుట= కపట కార్యాలలో నేర్పరి కావటం; మతి+కాదు సుమీ!= మంచిబుద్ది లక్షణం కాదు సుమా! 


తాత్సర్యం: 'రాజు ధనసంపాదనకు ఉచితమైన మార్గాలోచనల ఫలితంగా చేయటమే సముచితం. అంతేగాని, 
పన్నులు రాబట్టటంలో కపటోపాయాలలో నైపుణ్యం సాధించి ప్రవర్తించటం బుద్దిమంతుడైన రాజునకు ఎంతమాత్రమూ 


సమంజసం కాదు. 


క ధనము సవరించిన బ్రయో । జన మేమి యపాత్రములకు. జల్లి చెబుచు నే 

ని నరేంద్రముఖ్య! వ్యయములు । విను రక్షయ సిరికిం బాత్ర విషయము లైనన్‌. 399 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర ముఖ్య= రాజశ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; విను= సావధానంగా విను; అపాత్రములకున్‌+చల్లి= అర్హులు 
కానివారికి వెదజల్లి; చెణుచున్‌+ఏని= నాశనం చేసేటట్లయితే; ధనము సవరించినన్‌= ధనాన్ని సంపాదిస్తే మాత్రం; ప్రయోజనము+ఏమి= 
ఫలితం ఏమిటి?; పాత్ర విషయములు+ఐనన్‌= అర్హులైనవారి విషయంలో అయితే; వ్యయములు= వెచ్చించటాలు; సిరికిన్‌= 
సంపదలకు; రక్షయ= సంరక్షణమే. 
తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. అపాత్రదానం చేసి ధనం వినాశనం చేసేటట్టయితే ఆ ధన 
సంపాదనవలన ప్రయోజనం లేదు. అయితే పాత్రదానం చేసి సిరిసంపదలను వెచ్చిస్తే మాత్రం ఆ సంపదకు అది 
సంరక్షణమేగాని నిష్ప్రయోజనం మాత్రం కాదు. కాబట్టి పాత్రదానం ముఖ్యం. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 319 


విశేషం: ధనము ఉన్నందుకు దానం చెయ్యటమే ప్రయోజనం. ఊరికే కూడబెట్టినందువలన ప్రయోజనం లేదు. అయితే పాత్రా 
పా(త్రవివేచన కలిగి దానం చెయ్యాలి. అర్హులైన వారికి దానం చేయటమనేది ముఖ్యం. అ(ప్రాతదానం అనుచితం. పాత్రదానం 
చెయ్యటం వలన ఆ ధనానికి సంరక్షణమే గాని అన్యం కాదు అని భీష్ముడి భావన. 


వ.  ఈభంగి యైనం గోశ మిత్ర రాష్ట్ర బలంబులు వృద్ధి. బొందు; నీ విట్టి తెబింగువా(డవై ప్రజల రక్షింపుము. 
రణంబుల కలయక విరోధుల వధియింపుము మఖంబు లొనరింపుము ; దరిద్రులైన ధరణీసురాది సాధుల 
నరసి కుటుంబ రక్షణంబు సేయుము; మాంధాతృనకు నాంగిరసుం డగు నుతథ్యుండు సెప్పిన హిత వాక్యంబు 
లుపన్యసించెద; నాకర్ణింపుము. 400 


ప్రతిపదార్థం: ఈ భంగి+ఐనన్‌= ఈ పద్దతిని నీవు పాటిస్తే; కోశమిత్ర రాష్ట్రంబులున్‌= భండాగారం, స్నేహితులు, రాష్టం, 
సైన్యబలం మొదలైనవన్నీ; వృద్దిన్‌+పొందున్‌= అభివృద్ది చెందుతాయి; ఈవు+ఇట్టి తెజంగువాండవు+ఐ= నీవు ఈ మార్గంలో 
నడుస్తూ; (ప్రజలన్‌ రక్షింపుము= (ప్రజలను కాపాడుము; రణంబులకున్‌+అలయక= యుద్దాలకు భయపడక; విరోధులన్‌ 
వధియింపుము= శత్రువులను సంహరించుము; మఖంబులు+ఒనరింపుము= యజ్ఞయాగాదులు చేయుము; దరిద్రులు+ఐన= 
దారిద్ర్యంతో బాధపడుతున్న; ధరణీసుర+ఆది సాధులన్‌+అరసి= భూ దేవులైన బ్రాహ్మణులు మొదలైన సాధువులను గమనించి; 
కుటుంబ రక్షణంబు+చేయుము= అట్లాంటివారి కుటుంబాలను సంరక్షించుము (ఈ సందర్భంలో); మాంధాత్పనకున్‌= మాంధాత 
అనే రాజుకు; ఆంగిరసుండు+అగు= అంగిరస వంశీకుడైన; ఉతథ్యుండు= ఉతథ్యుడనే మహర్షి చెప్పిన హిత వాక్యంబులు= 
ప్రబోధించిన హిత వచనాలు; ఉపన్యసించెదన్‌+ఆకర్లింపుము= ప్రసంగిస్తాను - సావధానంతో వినుము. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ఈ రీతిగా నీవు నడచుకొన్నట్లయితే నీ భాండాగారంతోపాటు మిత్రబృందం, రాష్ట్రం, 
సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కాబట్టి, ఈ మార్గంలో పయనించి ప్రజలను రక్షించుము. యుద్ధాలకు 
భయపడవద్దు. పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను సంహరించుము. యజ్ఞయాగాదులు ఆచరించి, దరి(ద్రులైన 
బ్రాహ్మణులు మొదలైన సాధుజనులను పరిశీలించి వారి కుటుంబాలను రక్షించుము. ఈ సందర్భంలో 
మాంధాతమహారాజునకు ఆంగిరసుడైన ఉతథ్యుడనే మహర్షి చెప్పిన హితవచనాలను (ప్రసంగిస్తాను. సావధాన 
చిత్తుడవై వినుము” అని భీష్ముడు పలికాడు. 
మాంధాత్సన కుతథ్యుండు సెప్పిన హితవాక్యముల ప్రకారము (సం. 12-91-1) 
తే. భూత వృద్దులు ధనలాభములును గలుగు । ధర్మమును రాజనువాండు ధర్మరక్ష 
కై జనించెను గావున నత. డరోష । కాముందై ధర్మనిరతుండు గాంగ వలయు. 401 


ప్రతిపదార్థం: ధర్మమునను= ధర్మంవలనే; భూతవృద్దులు= ప్రాణికోటి అభివృద్దులు; ధనలాభములును+కలుగున్‌= అత్యధిక 
ధనాభివృద్దులు కలుగుతాయి; రాజు+అనువాండు= రాజనేవాడు; ధర్మరక్షణకున్‌+ఐ= ధర్మ సంరక్షణకొరకే; జనించెను= 
జన్మించాడు; కావునన్‌= కాబట్టి; అతండు= ఆ రాజు; అరోషకాముండు+ఐ= అహంకారం, కామం లేనివాడై; ధర్మనిరతుండు+కాంగన్‌ 
వలయున్‌= ధర్మంపట్ల అత్యంతాసక్తి కలవాడై ఉండటం అవసరం. 


తాత్పర్యం: “ధర్మంవలననే (ప్రాణికోటి అభివృద్ది చెందుతుంది. అత్యంత ధనలాభం కలుగుతుంది. రాజనేవాడు 


ధర్మసంరక్షణకొరకే జన్మించాడు. అందుచేత అహంకార, కామ వివర్ణితుడై ధర్మాసక్తుడై రాజు పరిపాలన చేయవలసి 
ఉంటుంది. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 


క విను ధర్మమునకు బ్రాహ్మణ । జనము జననదేశ మగుట జనపతి భక్తిం 
గొనియాడి యసూయా వ । ర్దను(డై తగు విప్రకోటి సంభావింపన్‌. 402 


ప్రతిపదార్థం: విను= సావధానుడవై వినుము; ధర్మమునకున్‌= ధర్మానికి; జననదేశము= పుట్టుకచోటు; బ్రాహ్మణ జనము= 
(బ్రాహ్మణులే; అగుటన్‌= కావటంవలన; జనపతి= రాజు; అసూయావర్ణను(డు+ఐ= అసూయను తొలగించుకొన్నవాడై (లేనివాడై); 
విప్రకోటి(న్‌)= బ్రాహ్మణ సమూహాన్ని; భక్తిన్‌+కొనియాడి= భక్తితో ప్రశంసించి; సంభావింపన్‌+తగున్‌= గౌరవించటం యుక్తం. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! సావధానుడవై వినుము. ధర్మానికి జన్మస్థానం (బ్రాహ్మణులే. కాబట్టి రాజు అసూయా 
రహితుడై బ్రాహ్మణ సమూహాన్ని పూజించి గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది”. 


చ. అనిమిషులున్‌ విభీతు లగునట్టి పదంబున. బేర్ణి మున్‌ విరో 
చన తనయుండు భూమిసురజాతి సువృత్తి కసూయచేసి నె 
ట్టన సిరి. బాయడే? బలి దృఢంబగు భక్తివిశషమూ6దంగా 
ననఘ! యతండు దాం బిదప నవ్యయసౌఖ్య విభూతి నొందండే? 403 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; మున్‌= పూర్వం; విరోచన తనయుండు= విరోచనుడి కుమారుడు; 
బలి= బలిచక్రవర్తి; అనిమిషులున్‌= దేవతలు సైతం; విభీతులు+అగునట్టి= భయపడేటట్టు; పదంబునన్‌+పేర్చి= పదవిలో 
అతిశయించి; భూమిసురజాతి= బ్రాహ్మణజాతి; సువృత్రికిన+అసూయచేసి= ఉత్తమ ధర్మమార్గానికి అసూయపడి; నెట్టన= 
అనివార్యంగా; సిరిన్‌+పాయందే?= సంపదను పోగొట్టుకొనలేదా?; దృఢంబు+అగు= మిక్కిలి దృఢమైన; భక్తి విశేషము +ఊందన్‌+కాన్‌= 
భక్తి ప్రపత్తిని ఆధారం చేసుకొని; పిదపన్‌= ఆ తరువాత; అతండు= ఆ బలిచక్రవర్తి; తాన్‌= తాను; అవ్యయ సౌఖ్యవిభూతిన్‌= 
స్థిర సుఖ సంపదలను; ఒందండే?= పొందలేదా? (పాందాడు కదా). 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! పూర్వం విరోచనపు(త్రు డైన బలి దేవతలు సైతం భయటభభ్రాంతు లయ్యేటట్లు ఉన్నత 
పదవిలో విజృంభించి, బ్రాహ్మణుల ధర్మ(ప్రవర్తనకు అసూయ పడి సమస్తసంపదలను కోల్పోయాడు. కాని, ఆ 
పిమ్మట దృఢమైన భక్తిప్రపత్తిని ఆధారం చేసికొనగా అతడే స్థిరమైన సుఖసంపదలను పొందాడు”. 
ఆ. ధర్మమునకు సిరికి. దగ జనించినయది । దర్ప; మనిమిషులు నుదాత్తమునులు 

నైన నగ్గుణమున నూనిన( జెడుదురు । దాని గెలువవలయు ధరణిపునకు. 404 


ప్రతిపదార్థం: ధర్మమునకున్‌= ధర్మానికి; సిరికిన్‌= సంపదకు; దర్సము= గర్వం; తగన్‌ జనించిన అది= పుట్టింది; అనిమిషులున్‌= 
దేవతలైనా; ఉదాత్తమునులున్‌+ఐనన్‌= ఉత్తమ మహర్షులైనా; ఆ+గుణమునన= ఆ గర్వమనే గుణాన్నే; ఊనినన్‌= పూనినట్లయితే; 
చెడుదురు= నాశనమౌతారు; ధరణిపునకున్‌= రాజు; దానిన్‌ గెలువన్‌ వలయున్‌= దానిని గెలువ వలసి ఉన్నది. 
తాత్సర్యం: 'ధర్మానికి, సంపదకు దర్పమనే దుర్గుణం పుట్టింది. అయితే దేవతలైనా, మునీశ్వరులైనా ఆ దుర్లుణానికి 
లోనైతే నాశనమైపోతారు. కాబట్టి రాజు ఈ దర్సమనే దుర్లుణాన్ని నిశ్శేషంగా జయించవలసి ఉంటుంది.” 


మ. పరనారీగమనాదిదోషములు భూపాలుండు సేయంగ. ద 
ద్ధరకున్‌ వర్షము లేకయుండు. బ్రజకున్‌ దైన్యంబు వాటిల్లు6 బె 
క్కురుజల్‌ పైకొను; నెందునుం గలయ నుక్కుం దేజముం దక్కు;ను 
ద్ధుర సైన్యంబుల శత్రు లొత్తుదురు; బంధుశ్రేణికిం జే టగున్‌. 405 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 321 


ప్రతిపదార్థం: భూపాలుండు= రాజు; పరనారీగమన+ఆది దోషములు= పరస్త్రీని కోరి పొందటం మొదలైన తప్పిదాలు; చేయంగన్‌= 
చేయటంవలన; తద్‌+ధరకున్‌= ఆ రాజ్యంలో; వర్షము లేక+ఉండున్‌= వానలు కురవకుండా పోతాయి; (ప్రజకున్‌= ప్రజలకు; 
దైన్యంబు+పాటిల్లున్‌= దీన భావం కలుగుతుంది; పెక్కు రుజల్‌= అనేక రోగాలు; పైకొనున్‌= పైబడి వ్యాపిస్తాయి; 
ఎందునున్‌+కలయన్‌= అన్నిచోట్లా వ్యాపించి; ఉక్కున్‌+తేజమున్‌+తక్కున్‌= పరాక్రమమూ, తేజస్సూ నశించిపోతాయి; శత్రులు= 
శత్రువులు; ఉద్దుర సైన్యంబులన్‌= బలమైన సైన్యాలతో; ఒత్తుదురు= బాధిస్తారు (నాశనం చేస్తారు); బంధుశ్రేణికిన్‌= బంధువుల 
సమూహానికి; చేటు+అగున్‌= కీడు కలుగుతుంది. 


తాత్సర్యం: 'రాజు పరస్రీలోలత్వం మొదలైన దుర్గుణాలతో ప్రవర్తిస్తే అతడి రాజ్యంలో వర్గాలు కురువవు. ప్రజలు 
దైన్యానికి లోనవుతారు. అనేక రోగాలు వ్యాపిస్తాయి. అవి అన్నిచోట్లా వ్యాపించటంవలన పరా(క్రమమూ తేజస్సూ 
నశిస్తాయి. శత్రువులు బలమైన సైన్యంతో బాధిస్తారు. బంధుజనులకు కీడు కలుగుతుంది”. 


విశేషం: కాబట్టి రాజు ఉత్తమ గుణ సంపన్నుడై, దుళ్ళీలుడు గాక సమస్త (ప్రజానీకానికి ఆదర్శ ప్రాయుడై ఉండి ప్రజలను కన్న 
సంతానంవలె పోషించాలి. వాస్తవానికి రాజు దుష్టుడైతే ప్రజలు అదే రీతిగా ఉంటారు. ఈ భావానికి మూలం 'యథారాజా తథాప్రజా 
అనే సూక్తి 
క కాని చెయిదములు సేయ క। నూనపు ధర్మమున నడచు నుర్వీశుండు సం 

తానము బంధులు. బ్రజయును । దానును సేనలును శుభము దలకొన. బేర్గున్‌.” 406 


ప్రతిపదార్థం: కాని చెయిదములు+చేయక= కానిపనులు చేయకుండా; అనూనపు ధర్మమునన్‌ నడచు= పరిపూర్ణ ధర్మమార్గంలో 
నడిచే; ఉర్వీ+ఈశుండు= భూమికి భర్త అయిన రాజు; తానును= తానూ; సంతానమున్‌= పుత్ర పౌత్రాదులూ; బంధువులున్‌= 
బంధువులు; ప్రజయునున్‌= ప్రజలూ; సేనలును= చతురంగ బలాలూ; శుభము+తలకొనన్‌+పేర్చున్‌= అత్యంత శుభాలు చేకూరి 
అతిశయిస్తారు. 


తాత్సర్యం: 'చెడ్డపనులు చేయకుండా, పరిపూర్ణ ధర్మమార్గంలో నడచుకొనే రాజు సంతానం, బంధుమిత్రులు, 

(ప్రజలు, చతురంగబలాలు మొదలైన సమస్తశుభాలతో కలకాలం సంతోషంగా జీవిస్తారు”. 

విశేషం: పైన పేర్కొన్నట్లు రాజు ఉత్తమ గుణఖని అయితే సమస్త ప్రజలూ సుఖసంపదలతో విలసిల్లుతారు. రాజు సంతానం, 

బంధుమిత్రులు ఆనందిస్తారు. 

వ. అని యిట్లు సెప్పిన వాక్యంబులం దెలివొంది ధర్మతత్సరుండై మాంధాతృండు మహావిభూతిం బొంది నెగడె; 
నీవును నట్ల నెగడు” మనిన ధర్మతనయుండు 'ధర్మంబున నెగడ దొరకొనుట యెట్టి భంగిం గలుగు?నని 


యడుగుటయు, నతనితో నక్కురుపితామహుండు దొల్లి కౌసల్యుం డగు వసుమనుం డనురాజు వామదేవ 
మహాముని నిట్ల యడిగిన నతం డతనికి నుపదేశించిన తెజం గెటించెద విను మని యిట్లనియె. 407 


ప్రతిపదార్థం: అని+ఇట్లు+చెప్పిన వాక్యంబులన్‌= అని ఈ విధంగా ఉతథ్యుడనే మహర్షి చెప్పిన వచనాల వలన; తెలివి+ఒంది= 
బుద్దిమంతు డైన; ధర్మతత్పరుండు+ఐ= ధర్మాసక్తుడై; మాంధాతృండు= మాంధాత అనే రాజు; మహావిభూతిన్‌+పొంది నెగడెన్‌= 
గొప్ప సంపదలను పొంది (ప్రసిద్ది గాంచాడు; ఈవునున్‌= నీవూ; అట్ట నెగడుము+అనినన్‌= అదే రీతిగా ప్రసిద్ది పొందుమని అనగా; 
ధర్మతనయు(డు= ధర్మరాజు; ధర్మంబునన్‌= ధర్మమార్గంలో; నెగడన్‌ దొరకొనుట= వర్ణిల్లటానికి పూనుకొనటం; ఎట్టి 
భంగిన్‌+కలుగున్‌+అని+అడుగుటయున్‌= ఏ విధంగా సాధ్యమౌతుందని అడుగగా; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+కురు 
పితామహుండు= ఆ కౌరవ పితామహుడైన భీష్ముడు; తొల్లి= పూర్వం; కౌసల్యుండు+అగు= కోసలదేశాధీశు డైన; 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


వసుమనుండు+అనురాజు= వసుమనుం డనే రాజు; వామదేవ మహామునిన్‌+ఇట్టు+అ+అడిగినన్‌= వామదేవుడనే మహర్షిని ఇదే 
రీతిని అడుగగా; అతండు+అతనికిన్‌= ఆ వామదేవుడు వసుమనునికి; ఉపదేశించిన తెణంగు+ఎజింగించెదన్‌= (ప్రబోధించిన 
తీరును తెలుపుతాను; వినుము+అని= వినవలసిందని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: 'రాజు ధర్మవర్తనుడు కావాలని ఉతథుడు చెప్పగా విన్న మాంధాత జ్ఞానవంతుడై ధర్మాసక్తితో నడచుకొని 
సమస్త సంపదలతో వర్టిల్లాడు. అదే రీతిగా నీవు సైతం (ప్రసిద్ది పొందవలసిం'దని భీష్ముడు ధర్మరాజుకు 
ఉపదేశించాడు. అప్పుడు ధర్మరాజు ధర్మమార్గానువర్తనంతో ఏ రీతి ప్రఖ్యాతి పొందవచ్చునో చెప్పవలసిందని కోరగా 
భీష్ముడు కోసలదేశాధిపతి అయిన వసుమనుడు అనేరాజు వామదేవుడనే మహర్షిని ఇదే రీతిగా ప్రశ్నించినప్పుడు 
అతనికి ప్రబోధించిన తీరును వివరిస్తాను విను మని చెప్పాడు.” 


నసునునుం డను రాజునకు వానుదేవుండు సెప్పిన ధర్మప్రకారము (సం. 12-93-1) 


ఆ. అర్బసిద్దికంటె నరయ నెక్కుడు ధర్మ। సిద్ది; దాన సకల సిద్దులును బ్ర 

శస్త భంగిం జేరు; శాశ్వత కీర్తియు । సంభవించు(; గలుగు సద్గతియును. 408 
ప్రతిపదార్థం: అరయన్‌= పరిశీలించగా; అర్హసిద్ధికంటెన్‌= ధన సంపాదనకంటె; ధర్మార్థ సిద్ది ఎక్కుడు= ధర్మాన్ని సిద్ధింపజేసికొనటమే 
మంచిది; దానన్‌= దానివలన; (ప్రశస్త భంగిన్‌= (ప్రఖ్యాత పద్దతిలో; సకల సిద్దులునున్‌= సమస్తమైన ప్రయోజనాలు; చేరున్‌= 
సమకూరుతాయి; శాశ్వత కీర్తియున్‌ సంభవించున్‌= శాశ్వత కీర్తికూడా కలుగుతుంది; సత్‌+గతియును కలుగున్‌= ఉత్తమ లోకాలు 
ప్రాప్తిస్తాయి. 
తాత్పర్యం: పరిశీలించి చూడగా, ధనసంపాదనకంటె ధర్మాన్ని సిద్ధింపజేసికొనటం (శ్రేష్టం. ధర్మసిద్దివలన సమస్త 
ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. శాశ్వతకీర్తితోపాటు ఇహపరలోకాలలో సిద్ధి కలుగుతుంది. 


క, ధనమునకై ధర్మము దెస । ననాదరము సేసెనేని నా నృపతికి న 
ద్దనమును జెడు; దుర్యశముం । బనుగొను( దుది దుర్గతియును బాటిలు ననఘా! 409 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; ధనమునకున్‌+ఐ= ధనం కూడబెట్టటం కొరకు; ధర్మము దెసన్‌= 
ధర్మాన్ని గూర్చి; అనాదరము+చేసెన్‌+ఏనిన్‌= అ శ్రద్దతో ఉన్నట్లయితే; ఆ నృపతికిన్‌= అట్లాంటి రాజునకు; ఆ+ధనమును+చెడున్‌= 
ఆ సంపాదించిన ధనమూ నశిస్తుంది; దుస్‌+యశమున్‌+పనుగొనున్‌= దుష్కీర్తి కలుగుతుంది; తుదిన్‌= చివరకు; 
దుస్‌+గతియున్‌+పాటిలున్‌= నరకలోకం (ప్రాప్తిస్తుంది. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! ధనం కూడబెట్టటమే ధ్యేయంగా భావించి ధర్మాన్ని లెక్కచేయకపోతే, ఆ రాజు 
సంపాదించిన ధనం నాశనం కావటమే కాక, అతడికి దుష్మ్కీర్తి, నరక ప్రాప్తి సంభవిస్తాయి. 


క. లాభంబు ధర్మముఖ్యము । గా భరపడి మార్గశుద్ది గను(గొని కైకో 
లా భూవరునకు నిహపర । శోభనములు సే(త చెప్పు శ్రుతి వాక్యంబుల్‌. 410 


ప్రతిపదార్థం: ధర్మముఖ్యముగాన్‌= ధర్మ ప్రధానంగా; లాభంబు= ధన లాభాన్ని; భరపడి= భరించి; మార్గశుద్ది+కనుంగొని= 
ఉత్తమ మార్గమని భావించి; కైకోలు= (గ్రహించట మనేది; ఆ భూవరునకున్‌= ఆ రాజునకు; ఇహపర శోభనములు+చేంత= 
ఐహికాముష్మిక సుఖాల ప్రాప్తి (అని); (శ్రుతి వాక్యంబుల్‌ చెప్పున్‌= వేదవాక్యాలు వక్కాణిస్తున్నాయి. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 323 


తాత్పర్యం: 'ధార్మికదృష్టితో ధనార్జన చేయటం ఉత్తమమార్గంగా భావించే రాజునకు ఇహపరసౌఖ్యాలు దక్కుతాయని 
(శ్రుతివాక్యాలు చెప్పుతున్నాయి.” 
క ధర్మ ప్రవృత్తియయ్యును । ధర్మము నా కింతకంటె( దత్తద్విధులం 

బేర్మిం బొరయ వలయు నను । ధార్మికతాతృష్ణ నత్యుదాత్తు(డు వొందున్‌.' 411 


ప్రతిపదార్థం: ధర్మ |ప్రవృత్తి+ అయ్యును= ధర్మస్వభావం కలిగి ఉండి కూడా; ధర్మము= ధర్మమార్గం; నాకున్‌+ఇంతకంటెన్‌= 
నాకు దీనికంటె; తద్‌+తద్‌+విధులన్‌= ఆయా కార్యకలాపాలలో; పేర్మిన్‌+పౌొరయన్‌ వలయున్‌+అను= అతిశయితంగా కలగాలని; 
ధార్మికతా తృష్ణన్‌= ధర్మమార్గ దాహంతో; అతి+ఉదాత్తుండు+పొందున్‌= మిక్కిలి ఉత్తముడు పొందుతాడు. 


తాత్సర్యం: 'ధర్మస్వభావం కలవాడైనా తా ననుసరించే ధర్మమార్గం మరింతగా - అంటే ఇబ్బడిముబ్బడిగా, తాను 
ఆచరించే ఆయా విధులలో మిక్కిలి అతిశయితమై ఒప్పాలని ధర్మంమీది దాహంతో మిక్కిలి ఉదాత్తుడైన రాజు 
ఉత్తమ ఫలితాలను పొందుతాడు.” 


వ. అని తన వచనంబులం దెలివొందిన వసుమనుండను రాజుతో వామదేవుండు రాజ్యతంత్రంబున కెల్ల 
నాధార భూతంబు లగు సామ భేద దానదండంబులం బ్రయోగించు తెజం గెటించెద నాకర్ణింపు మని 
యిట్లనియె. 412 


ప్రతిపదార్థం: అని తన వచనంబులన్‌= అని వామదేవుడి పలుకులవలన; తెలివి+ఒందిన= (గ్రహించిన (తెలిసికొన్న); 
వసుమనుండు+అనురాజుతోన్‌= వసుమనుడనేరాజుతో; వామదేవుండు= వామదేవుడనే మహర్షి రాజతం(త్రంబునకున్‌+ఎల్లన్‌= 
రాజ్య వ్యాపార నిర్వహణానికి అంతటికీ; ఆధార భూతంబులు+అగు= (ప్రధాన ఆధారమైన; సామభేద దాన దండంబులన్‌= 
సామం, భేదం, దానం, దండం అనే చతురుపాయాలను; ప్రయోగించు తెజంగు+ఎజీంగించెదన్‌= పాటించే విధానాన్ని వివరిస్తాను; 
ఆకర్షింపుము+అని+ఇట్టు+ అనియెన్‌= సావధానుడవై వినవలసిందని ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: 'అని వామదేవుడి మాటల సారాన్ని (గ్రహించిన వసుమనుడనే రాజుతో వామదేవుడు మళ్ళీ రాజ్యపాలన 
వ్యవహారాన్ని నడిపించటానికి ప్రధాన ఆధారమైన సామ దాన భేద దండోపాయాలనే చతురుపాయాల ప్రయోగ 
విధానాన్ని వివరిస్తాను; సావధాన చిత్తుడవై వినవలసిన” దని ఇట్టా వివరించాడు. 


క మూలబలము సంతుష్టం | బై లాలిత మగుచునున్న యప్పు డసదుం జో 
టాలోకించి నడవ భూ । పాలకునకు దండ మతిశుభం బొనరించున్‌. 413 


ప్రతిపదార్థం: మూలబలము= చతురంగ బలంలోని ప్రధాన సైన్యం; సంతుష్టంబు+ఐ= సంతృప్తి పొంది; లాలితము+అగుచున్‌+ఉన్న+ 
అప్పుడు= లాలింపబడుతున్నప్పుడు; అసదు+చోటు+ఆలోకించి= శత్రువుల అసమర్థతను కనిపెట్టి; నడవన్‌= శత్రువులపై 
యుద్దానికి వెళితే; భూపాలకునకున్‌= రాజుకు; దండము= సామదాన భేద దండాలలో దండనీతి; అతిశుభంబు+ఒనరించున్‌= 
మిక్కిలి శుభాన్ని చేకూరుస్తుంది. 

తాత్సర్యం: 'తన చతురంగ బలాలలో మూలబలం - అంటే ప్రధానసైన్యం - శృత్రుసంహారార్థమని భావించి 
సంతృప్రిపొంది సంతోషంతో దానిని (ప్రేమగా చూస్తున్నప్పుడు శత్రువుల అసమర్థతను గమనించి, యుద్దానికి 
వెళ్ళితే రాజునకు దండనీతివలన మిక్కిలి శుభం కలుగుతుంది. 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. సమరము సాహసం బధిక సంపద లమ్మెయి. దెచ్చికోలు ప 
థ్యమె రిపు లేల కల్లు దురహంకృతి పెంపును నుత్కటంపుం గో 
పము మగిడింపంజాలు నరపాలున కట్లగుటన్‌ హితంబు సా 
మము దనయంతవా( డయిన మానవనాథు నెడన్‌ మహీశ్వరా! 414 


ప్రతిపదార్థం: మహీ+ఈశ్వరా!= ఓ రాజా!; సమరము= యుద్దమనేది; సాహసంబు= సాహసంతో కూడినపని; ఆ+మెయిన్‌= 
ఆ రీతిగా; అధిక సంపదలు= మిక్కిలి సిరిసంపదలను; తెచ్చికోలు పథ్యమె?= సంపాదించటం హితమేమీ కాదు; అహంకృతి 
సెంపునున్‌= అతిశయితమైన అహంకారాన్ని; ఉత్కటము+కోపమున్‌= అత్యధికమైన కోపాన్ని; మగిడింపన్‌+చాలు= 
ఉపసంహరించుకొనగల సమర్ధుడైన; నరపాలునకున్‌= రాజునకు; రిపులు+ఏల కల్లుదురు?= శత్రువులు ఎందుకుంటారు?; 
అట్టు+అగుటన్‌= అట్టా కావటంవలన; తన+అంతవాండు+అయిన= తనతో సమానుడైన; మానవ నాథు+ఎడన్‌= రాజుపట్ట; 
సామము హితంబు= సామ దాన భేద దండోపాయాలనే చతురుపాయాలలో మొదటిదైన సామమే సముచితమైనది. 


తాత్సర్యం: “ఓ రాజా! యుద్దమనేది సాహసకృత్యం. యుద్దం చేసి శత్రు సంహారంవలన సంపాదించే సిరిసంపదలు మేలు 
కలిగించవు. అతిశయితమైన అహంకారాన్ని, అత్యధికకోపాన్ని తగ్గించుకొనగలిగిన సమర్థుడైన రాజునకు శత్రువులు ఎట్టా 
ఉంటారు? అందువలన ఎదుటి రాజు తనంతటి శత్రువని (గ్రహించినప్పుడు సామోపాయంతో (ప్రవర్తించటం శ్రేష్టం.” 


క తన భటులు గలంగినప్పుడు । ధన మిచ్చి విరోధి నల్పతరు నైనను శాం 

తుని. జేయవలయు దానము । నన యధికునిః దేర్చు టురవు నరపతి కెపుడున్‌. 415 
ప్రతిపదార్థం: తన భటులు= తన సైన్యంలోని వీరులు; కలంగినప్పుడు= కలత చెందినప్పుడు (అంతఃకలహాలతో ఉన్నప్పుడు); 
అల్ప తరున్‌+ఐనన్‌= బలహీనుడైనా సరే; విరోధిన్‌= శత్రువును; ధనము+ఇచ్చి= ధనాన్ని ఇచ్చి; శాంతునిన్‌+చేయన్‌ వలయున్‌= 
శాంతుడిని చేయటమే మంచిది; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; నరపతికిన్‌= రాజునకు; అధికునిన్‌= తనకంటె బలవంతుడైన శత్రువును; 
దానమునన= సామ దాన భేద దండోపాయాలలో దానం చేతనే; తేర్చుట+ఉరవు= సంతృప్తి పరచటమే సముచితం. 
తాత్పర్యం: 'తన సైన్యంలోని అంతఃకలహాలు చెలరేగితే బలహీనుడైన శత్రువునైనా ధనం ఇచ్చి సంతృప్తి 
పరచటమే మంచిది. రాజునకు తన కంటె బలవంతుడైన శత్రువును దానం అనే ఉపాయంతో వశం చేసికొనటమే 
సముచితంి. 


తే. ఆ యుపాయముల్‌ మూంటికి ననువుగాని । యట్టి పగతునియెడ భేద మాచరింప 
వలయు రంధ్రముల్‌ దగవేచు వలను గలిగి | తత్పరత. జేయంజాలు సాధకుల. బనిచి. 416 


ప్రతిపదార్థం: ఆ+ఉపాయముల్‌+మూం.టికిన్‌= ఆ సామ దాన దండోపాయా లనే మూటికి; అనువు+కాని= సాధ్యంకాని; అట్టి 
పగతుని+ఎడన్‌= అట్లాంటి శత్రువుపట్ల; రంధ్రముల్‌= లోపాలను (గ్రహించి; తగన్‌ వేచువలను+కలిగి= తగినట్టు బాధించే అవకాశం 
కలిగి; తత్సరతన్‌+చేయన్‌+చాలు= శ్రద్దతో చేసే సమర్ధులైన; సాధకులన్‌+పనిచి= కార్యసాధకులను పంపించి; భేదము+ఆచరింపన్‌ 
వలయున్‌= భేదోపాయాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. 


తాత్సర్యం: “పైన పేర్కొన్నట్టు సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువుపట్ల కలిగిన 
లోపాలను పరిశీలించి తగినవిధంగా బాధించే అవకాశం కలిగినప్పుడు శ్రద్దతో కార్యాన్ని సాధించగలవారిని 
భేదోపాయానికి నియోగించటం సముచితం”. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 325 


విశేషం: ఇంతవరకు సామ దాన భేద దండోపాయాలనే నాలుగింటి ప్రయోగం ఎట్లా చేయాలో రాజు శత్రువులపట్ట ఎట్లా ప్రవర్తించాలో 
విదితం చేయబడింది. 


వ. శుక్రమతంబునం బంచమోపాయంబైన యుపేక్ష వర్తిల్లు దానిం బ్రయోగించు భంగియుం జెప్పెద.41 7 


ప్రతిపదార్థం: శుక్రమతంబునన్‌= శు(క్రాచార్యుడి అభిప్రాయం (ప్రకారం; పంచమ+ఉపాయంబు+ఐన+ఉపేక్ష వర్తిల్లున్‌= సామ 
దాన భేద దండోపాయాలు కాక ఐదో ఉపాయమైన ఉపేక్షా భావం ఒప్పుతుంది; దానిన్‌+(ప్రయోగించు భంగియున్‌+చెప్పెదన్‌= 
ఆ ఉపేక్షా భావాన్ని ప్రయోగించే విధానాన్ని సైతం వివరిస్తాను. 


తాత్సర్యం: “శుక్రాచార్యుడి అభిప్రాయం (ప్రకారం సామ దాన భేద దండోపాయాలు కాక, ఉపేక్షా భావమనే మరో 
ఐదో ఉపాయం ఉన్నది. దానిని ప్రయోగించే తీరు తెన్నులను వివరిస్తాను”. 


మ. కలహంబుల్‌ దమలోన౦. జేసిన నుపేక్షానైపుణం బొప్ప శ 
త్రుల( జూడందగు భూతదానవుల పోరుం జూచిన ట్లెమ్మెయి 
న్ములు ముంటం దగ బుచ్చు భంగి గలుగు న్టూనాథ! కీడైన మం 
త్రులయేపున్‌ విభు. డిట్ల మాపునది నేర్పుం బెంపు( బొల్పారంగన్‌. 418 


ప్రతిపదార్థం: భూనాథ!= ఓ రాజా!; కలహంబుల్‌= పోట్లాటలు; తమలోనన్‌+చేసినన్‌= తమలో తమకు కలిగినట్టయితే; ఉపేక్షా 
నైపుణంబు+ఒప్పన్‌= ఉపేక్షాభావంలో నేర్పు నైపుణ్యం ఒప్పేటట్టుగా; భూత దానవుల పోరున్‌+చూచిన+అట్టు= భూతాలకు 
రాక్షసులకు కలిగిన యుద్ధాన్ని చూసినట్టుగా; శత్రువులన్‌+చూడన్‌+తగున్‌= శత్రువులను చూడవలసింది; ఏ+మెయిన్‌= ఏ 
విధంగానైనా; ములు ముంటన్‌+తగన్‌+పుచ్చు భంగి+కలుగన్‌= ముల్లును ముల్లుతో తీసే తీరుగానే చూడాలి; విభుండు= రాజు; 
కీడు+ఐన= ఆపదను కలిగించే; మంత్రుల+ఏపున్‌= మంత్రుల అతిశయాన్ని; ఇట్టు+ ఇదే విధంగా; నేర్పున్‌= నేర్పరితనమూ; 
పెంపున్‌= ఆధిక్యమూ; పాల్పు+ఆరంగన్‌= మిక్కిలి అతిశయించేటట్టుగా; మాపునది= తొలగించేది. 


తాత్పర్యం: 'ఓ రాజా! వైరం తమలో తమకే కలిగితే భూత రాక్షసులకు యుద్దం జరిగితే ఉపేక్షించినట్టు, 
శత్రువులను ఉపేక్షా భావంతో చూడవలసి ఉంటుంది. ఏ విధంగానైనా ముల్లును ముల్టుతో తీసే తీరులోనే 
చూడాలి. రాజు తనకు ఆపదలు కలిగించే మంత్రుల అతిశయాన్ని ఇదే విధంగా తన నేర్పరితనంతో, ఆధిక్యంతో 
తొలగించవలసి ఉంటుంది. ఇది సామదానభేద దండోపాయాలనే నాలుగు కాక ఉపేక్ష అనే ఐదో ఉపాయం. 
ఇది శు(క్రనీతి ప్రకారం కొనసాగింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అని యత్తెజంగున వామదేవుండు సెప్పిన హితవచనంబులు వాటించి కోసలపతి భాసమానుండయ్యె; 


నీవును నట్ల వర్తిల్లి వలెయు'మనిన( బాండవాగ్రజుండు 'సమరంబున శత్రుల జయించునప్పటి పాడి 
యెట్లుండు? ననుటయు భీష్ముం డతని కిట్లనియె. 419 


ప్రతిపదార్థం: అని+ఆ+తెజణంగునన్‌= అని ఆ విధంగా; వామదేవుండు= వామదేవుడనే మహర్షి చెప్పిన హితవచనంబులు+పాటించి= 
చెప్పిన హిత వాక్యాలను ఆచరించి; కోసలపతి= కోసలాధిపతి అయిన వసుమను డనే రాజు; భాసమానుండు+అయ్యెన్‌= తేజస్వంతు 
డయ్యాడు; ఈవునున్‌= నీవుకూడా; అట్ట వర్తిల్లి వెలయుము+అనినన్‌= అదే రీతిగా రాజ్యపాలనం చేసి ప్రసిద్ది పొందవలసిందని 
చెప్పగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; సమరంబునన్‌= యుద్దంలో; శత్రుల జయించునప్పటి పాడి= 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


శత్రువులను జయించే సమయంలోని యుద్దనీతి; ఎట్టు+ఉండున్‌+అనుటయున్‌= ఎట్టా ఉంటుందో అని అడుగగా; భీష్ముండు; 
అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: 'అని ఉపేక్షాభావం వహించే తీరును, వామదేవుడనే మహర్షి చెప్పిన హితవచనాలను అనుసరించి 
కోసలదేశాధిపతి అయిన వసుమను డనే రాజు, సూర్యసమతేజుడై వెలుగొందాడు; నీవూ అదే రీతిగా రాజ్యపాలన 
చేసి, ప్రకాశించవలసిం'దని చెప్పగా, ధర్మరాజు శత్రువులను జయించే సందర్భంలో యుద్దనీతి ఎట్టా ఉంటుందో 
చెప్పు మని అడుగగా భీష్ముడు ఈ విధంగా వివరించాడు. 


ధర్మజునకు భీష్కుండు సమరంబున పాడి దెల్పుట (సం. 12-96-6) 


పగవాండు బలములఈ. బన్ని త్రోచిన( దాను । సబలు(డై యొంటిమై సంగరంబు 
గోరిన నమ్మెయి గొనకొని మాయ లొ । నర్షిన మాయలఈ బేరి గెలుపు 
గొనునది; వెన్నిచ్చినను బ్రమాదంబునం । బడినను గైదువు భగ్నమైన 

శరణన్న మొక్కిన దురగాళి యెడలిన । నొరుతోడ( బోరుచునున్న నెట్టి 


ర 


ఆ. _ పగతునైనం జంప( దగ దధర్మంబున. । జంపు కంటె ధర్మసమర కేలి( 
జావు మేలు; రాజు శయ్యం జచ్చుట గొటి । గాదు గాన యోడం గాదు పోర. 420 


ప్రతిపదార్థం: పగవాండు= శత్రువు; బలములన్‌+పన్ని త్రోచినన్‌= సైన్యాలతో సిద్దమై ఎదుర్కొంటే; తానున్‌ సబలుండు+ఐ= 
తాను కూడా సైన్యాలతో కూడినవాడై; ఒంటిమైన్‌= ఒంటరిగానే; సంగరంబు+కోరినన్‌= యుద్దానికి సిద్ధమైతే; ఆ+మెయి+గొనకొని= 
అదేరీతిగా ప్రయత్నించి; మాయలు+ఒనర్భినన్‌= శత్రువులు మాయలు చేస్తే, మాయలన్‌+పేర్చి= మాయలచేతనే అతిశయించి; 
గెలుపు+కొనునది= విజయం సాధించాలి; వెన్ను+ఇచ్చినను= పారిపోతూ వీపు చూపినా; 'ప్రమాదంబునన్‌+పడినను= యుద్దరంగంలో 
ప్రమాదవశాత్తు పడిపోయినా; కైదువు భగ్నమైనన్‌= ఆయుధం నాశనమైనా; శరణు+అన్నన్‌= రక్షణకోరినా; (మొక్కినన్‌= 
నమస్కరించినా; తురగ+ఆళి+ఎడలినన్‌= గుర్రాల సమూహం వికలమైనా (అంటే చచ్చినా, పారిపోయినా); ఒరుతోడన్‌= మరొక 
వ్యక్తితో; పోరుచున్‌+ఉన్నన్‌= యుద్దం చేస్తున్నా; ఎట్టి పగతున్‌+ఐనన్‌= ఎట్లాంటి శత్రువునైనా; చంపన్‌+తగదు= చంపటం న్యాయం 
కాదు; అధర్మంబున్‌= ధర్మవిరుద్దంగా; చంపుకంటెన్‌= చంపటంకంటే; ధర్మసమరకేలిన్‌= ధర్మయుద్ద విహారంలో; చావు మేలు= 
చనిపోవటమే మంచిది; రాజు; శయ్యన్‌+చచ్చుట+కొజగాదు= పడకమీదనే చనిపోవటం ప్రయోజనకారి కాదు; కాన= అందుచేత; 
పోరన్‌= యుద్దంలో; ఓడన్‌+కాదు= ఓడిపోరాదు. 


తాత్పర్యం: యుద్దనీతి భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. 'యుద్దంలో శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే 
నీవూ సైన్యంతో ఎదిరించాలి. శత్రువు ఎక్కటి కయ్యానికి సిద్దమైతే నీవూ అసహాయ శూరుడవై యుద్దం చెయ్యాలి. 
మాయోపాయాలతో శత్రువు యుద్దం చేయటం ప్రారంభిస్తే నీవూ కపటోపాయాలతో ఎదిరించి విజయాన్ని 
సాధించాలి. వెన్నిచ్చి పారిపోయినా, ఏమరుపాటున పడిపోయినా, ఆయుధం భగ్నమైనా, శరణువేడుకొన్నా, మొక్కినా, 
గుర్రాలు నేల పైకూలినా, పారిపోయినా, వేరొకడితో యుద్దం చేస్తున్నా ఎట్లాంటి శత్రువునైనా చంపరాదు. అధర్మంగా 
శత్రువును చంపటంకంటె ధర్మయుద్దవిహారంలో చావటం మంచిది. రాజు పడకమీద మరణించటం పనికిరాదు. 
అందుకని యుద్దంలో ఓడిపోరాదు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 327 


క _ విను చిల్లయిడిన యాయుధ । మును విషలిప్తమగు శస్త్రమును నెట్టియ మి 
త్రునిపై నైనం బ్రయోగిం । చిన నరపతి నరకమున వసించు నృపాలా! 421 


ప్రతిపదార్థం: నృపాలా!= ఓ ధర్మరాజా!; విను= సావధానుడవై వినుము; చిల్ల ఇడిన+ ఆయుధమును= అ(గ్రభాగంలో వంకరగా 
ఉండే ములికిని ఉంచి తయారుచేసిన ఆయుధాన్ని, విషలిప్తము+అగు= విషంపూసినదైన; శస్తమునున్‌= ఆయుధాన్ని; 
ఎట్టి+ అమి త్రునిపైన్‌+ఐనన్‌= ఎట్లాంటి శత్రువుపై అయినా; ప్రయోగించిన= యుద్దంలో ఉపయోగించిన; నరపతి= రాజు; నరకమున 
వసించున్‌= నరకాన్ని పొందుతాడు. 

తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! జాగరూకతతో వినుము. అగ్రభాగంలో ములికిని ఉంచి తయారుచేసిన ఆయుధాన్ని, 
లేదా విషంపూసిన ఆయుధాన్ని ఎట్లాంటి శత్రువు పైనైనా ప్రయోగించకూడదు. అట్లా ప్రయోగించే రాజునకు నరక ప్రాప్తి 
తప్పదు. ఇది యుద్దనీతిలో భాగం” అని భీష్ముడు వివరించాడు. 


క తనకుం దోడ్పడి యని నొ। చ్చిన వానిం గాంచి కడగి చేష్టింపక యు 
న్న నరేంద్రు( బొందు పాపం । బునకు( గొలంది గలదె భరతపుంగవ! తల(పన్‌. 422 


ప్రతిపదార్థం: భరత పుంగవ!= భరత వంశంలో (్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; తలయన్‌= ఆలోచించగా; తనకున్‌+తోడ్పడి= తనకు సహాయం 
చేయవచ్చి; అనిన్‌= నొచ్చినవానిన్‌+కాంచి= యుద్దంలో పీడితుడైన వాడిని చూచి; కడంగి= పూనుకొని; చేష్టింపక+ఉన్న= పట్టించుకొనకుండా 
ఉన్న; నర+ఇంద్రున్‌= రాజును; పొందు పాపంబునకున్‌= పొందే పాపానికి; కొలంది+కలదె?= ఇంత అని లెక్క ఉన్నదా? 
తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! ఆలోచిస్తే యుద్దంలో తనకు సహాయం చేయటానికి వచ్చి ఘోరంగా పీడింపబడిన 
వాడిని పట్టించుకొనకుండా ఉండే రాజు భయంకరమైన పాపాన్ని పొందుతాడు”. 
వ. అని చెప్పి వెండియు. 423 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ (ఇట్లా అన్నాడు). 
చ. అరిపయిం బోయి వాని పుర మగ్గలికం జెబుపంగ( దద్ధరం 

బరు ప్రజం జలంబు మెయి బాధల. బెట్టు టధర్మమట్టి ని 


ష్టురత యొనర్జ్చుటప్పటికి. జూడగ మాన(గరాదయేని భూ 
సుర గృహదేవగేహముల చూటి నవశ్యము మాన్సు టొప్పగన్‌.' 424 


ప్రతిపదార్థం: అరిపయిన్‌+పోయి= శత్రువు పై యుద్దానికి వెళ్ళి; వాని పురము= ఆ శృత్రువుయొక్క పట్టణాన్ని; అగ్గలికన్‌+చెటుపంగన్‌= 
పరాక్రమంతో నాశనం చెయ్యటానికి; తద్‌+ధరన్‌+పరంగు (ప్రజన్‌= ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలను; చలంబు మెయిన్‌= 
మాత్సర్యంతో; బాధలన్‌+ పెట్టట+అధర్మము= బాధలకు గురిచేయటం ధర్మంకాదు; అట్టి నిష్టరత+ఒనర్చుట= అట్లాంటి కాఠిన్యం 
వహించటం; అప్పటికిన్‌*చూడంగన్‌= ఆ సమయానికి (పరిశీలించగా); మానంగన్‌ రాద+ఏనిన్‌= మానుకొనటం వీలుకాకపోతే; 
భూసురగృహ= బ్రాహ్మణుల ఇళ్ళను; దేవగేహములన్‌= దేవతా గృహాలను (దేవాలయాలను); చూజన్‌= కొల్లగొట్టట మనేది; 
అవశ్యము= తప్పనిసరిగా; మాన్సుట+ఒప్పు+అగున్‌= వదలిపెట్టటమే సముచితమవుతుంది. 

తాత్సర్యం: 'శత్రువుపై దండెత్తి పోయి అతడి పట్టణాన్ని నాశనం చేయటానికి అక్కడ నివసిస్తున్న ప్రజలను 
మాత్సర్యంతో బాధించటం అధర్మం. అట్లాంటి కాఠిన్యాన్ని మానుకొనటం, అప్పటికి వీలుకాకపోతే కనీసం 
(బ్రాహ్మణుల ఇళ్ళను, దేవాలయాలను కొల్లగొట్టటం తప్పనిసరిగా మానుకొనటం సముచితం”. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని యజాతశత్రుండు 'రాజధర్మంబు కంటెం బాపకర్మంబు లేదు పొమ్మని పలికి 'యిట్లేని రాజున 
కెట్లును నధోగతి వాటిల్లు( గదే! యనుటయు నాపగాతనయుం డిట్లనియె. 425 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా విని; అజాతశత్రుండు= పుట్టని శత్రువులుగల ధర్మరాజు; రాజధర్మంబు కంటెన్‌= రాజు 
ఆచరించవలసిన ధర్మంకంటే; పాపకర్మంబు లేదు పొమ్ము+అని పలికి= పాపకార్యం మరొకటి నిశ్చయంగా లేదని పలికి; ఇట్టు+ఏనిన్‌= 
ఇట్టాగైతే; రాజునకున్‌= రాజుకు; ఎట్టునున్‌= ఏ విధంగానైనా; అధః+గతి= దుర్గతి; పాటిల్టున్‌+కదే!= ప్రాప్తిస్తుంది కదా!; అనుటయున్‌= 
అనగా; ఆపగా తనయుండు+ఇట్లు+అనియెన్‌= దేవతల నది అయిన గంగ పుత్రుడైన భీష్ముడు ఈ విధంగా పలికాడు. 
తాత్పర్యం: 'యుద్దనీతిని భీష్ముడు విశదం చేయగా విన్న ధర్మరాజు 'రాజధర్మం కంటె మరొక పాపకార్యం 
నిశ్చయంగా లేదని తన అసమ్మతిని తెలిపి, “ఎట్లా చూచినా రాజుకు నరకప్రాప్తి తప్పటం లేదు కదా!” అని 
పలికినప్పుడు భీష్ముడు ఇట్లా వివరించాడు. 
క _ '“శరణాగతుం గాచియు, నని । నరిపోటులం బడ్డం దెచ్చి యరసియు, ధరణీ 

సురులం బ్రోచియు, నానా । ధ్వరములు సేసియును రాజు దలు(గు దురితముల్‌. 426 


ప్రతిపదార్థం: శరణ+ఆగతున్‌+కాచియున్‌= శరణుకోరిన వాడిని రక్షించి; అనిన్‌+అరిపోటులన్‌+పడ్డన్‌= యుద్దంలో శత్రువుల 
చేత దెబ్బలు తిన్నవాడిని; తెచ్చి+అరసియు= తీసికొని వచ్చి క్షేమాలపట్ల (శ్రద్ద వహించి; ధరణీసురులన్‌+ప్రోచియున్‌= భూదేవులైన 
(బ్రాహ్మణులను పోషించి; నానా+అధ్వరములు+చేసియును= అనేక యజ్ఞయాగాలు చేసి; రాజు దురితముల్‌ తలుంగున్‌= రాజు 
పాపాలను తొలగించుకొనవచ్చును. 


తాత్పర్యం: శరణాగతులను సంరక్షించి, యుద్దంలో శత్రువుల బాధలకు గురి అయినవారిని తెచ్చి, వారికి తగిన 
సేవచేసి, బ్రాహ్మణులను పోషించి, అనేక యజ్ఞాలను నిర్వహించి, రాజు పాపాలను పరిహరించుకొనవచ్చును.! 


క అనవిని యమ్మనుజేశ్వరు€। డని ననివర్తు లయి శౌర్య మభినుతి 3క్కం 
దనువు( దొటింగిన వారికి । ననఘా! యెబ్దంగి లోక మగు? నని యడిగెన్‌. 427 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని చెప్పగా విని; ఆ+మనుజ+ఈశ్వరుండు= ఆ రాజశ్రేష్ణుడైన ధర్మరాజు; అనఘా!= పాపరహితుడ 
వైన తాతా!; అనిన్‌+అనివర్తులు+అయి= యుద్దంలో వెనుదిరుగని వారై; శౌర్యము+అభినుతికిన్‌+ఎక్కన్‌= పరాక్రమం ప్రఖ్యాతి 
పొందగా; తనువున్‌+తొరంగినవారికిన్‌= శరీరం పోగొట్టుకొన్న వారికి (చనిపోయిన వారికి); ఏ+భంగి లోకము+అగున్‌?= ఎట్లాంటి 
లోకాలు కలుగుతాయి?; అని+అడిగెన్‌= అని ప్రశ్నించాడు. 


తాత్సర్యం: 'రాజధర్మాన్ని అనుసరించి ప్రజాసంరక్షణ చేస్తే ఉత్తమగతులు కలుగుతా' యని భీష్ముడు చెప్పగా 
విన్న ధర్మరాజు “యుద్దంలో వెనుదీయక అరివీరఠభయంకరులై పరాక్రమసంపదను (ప్రదర్శించి ప్రాణాలు 
కోల్పోయినవారికి ఎట్లాంటి లోకాలు కలుగుతాయో తెలుపు'మని భీష్ముడిని అడిగాడు. 


వ. అడుగుటయు, నమ్మహీకాంతునితో 'శాంతనవుండు శక్రాంబరీష సంవాదంబు చెప్పెద; దాన నీయడిగినయది 
దేటపడు నని యిట్లనియె. 428 


ప్రతిపదార్థం: అడుగుటయున్‌= అని అడిగిన; ఆ+మహీకాంతునితోన్‌= ఆ ధర్మరాజుతో; శాంతనవుండు= భీష్ముడు; 
శక్ర+అంబరీష సంవాదంబున్‌= ఇంద్రుడికి అంబరీషుడికి మధ్య జరిగిన సంభాషణను; చెప్పెదన్‌= చెప్పుతాను; దానన్‌= దానివలన; 
నీ+అడిగిన+అది= నీవు అడిగిన ప్రశ్న; తేటపడున్‌= స్పష్టపడుతుంది; అని+ఇట్టు+అనియెన్‌= అని ఈ విధంగా చెప్పాడు. 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 329 


తాత్సర్యం: “అని ప్రశ్నించిన ధర్మరాజుతో భీష్ముడు ఇం(ద్రుడికీ అంబరీషుడికీ మధ్య జరిగిన సంభాషణను విశదం 
చేస్తాను; దానివలన నీవు అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానం లభిస్తుందని ఇట్టా వివరించాడు. 


ఇంద్రాంబరీష సంవాద ప్రకారము (సం. 12-99-1) 


రూ 


అంబరీషుండు నానాధ్వరంబులు సేసి | కడచని వాసవు కడకు నేంగి, 

యచట నుజ్జ్వల విమానారూఢు( డును మనో । హారి సంక్రీడనోదారచరితు6 
డును నై వెలింగెడు తనదు బంటు సుదేవు(। డను వాని జూచి యయ్యనిమిషేంద్రు 
తోడ మదీయభృత్యుండు వీ(డు క్రతుముఖ్య । కర్మముల్‌ సేయం. దెక్కారణమున 


తే. ననఘ! నాకంటెం గడుం బేర్జి యునికి గలిగె | ననుడు నా జిష్టు( డిమ్మహాత్ముని తెబింగు 
సెప్పంజిట్టలు వినంగ వాంఛించితేని । వినుము చెప్పెద' నని యిట్టు లనియె. బ్రీతి. 429 


ప్రతిపదార్థం: అంబరీషుండు= అంబరీషుడనే రాజు; నానా+అధ్వరంబులు+చేసి= అనేక యజ్ఞాలు చేసి; కడచని= మరణించి; 
వాసవు కడకున్‌+ఏంగ= ఇంద్రునివద్దకు వెళ్ళి; అచటన్‌= అక్కడనే; ఉత్‌+జ్వల విమాన+ఆరూఢు(డును= ప్రకాశిస్తున్న విమానం 
ఎక్కినవాడు; మనః+హారిసమ్‌ +క్రీడన+ఉదార చరితుండును+ఐ= మనోజ్ఞమైన చక్కగా (క్రీడిస్తున్న ఉత్తమ (ప్రవర్తన కలవాడై; 
వెలింగెడు= ప్రకాశిస్తున్న; తనదు బంటు= తన సేవకుడు; సుదేవుండు+అనువానిన్‌+చూచి= సుదేవుడనే వాడిని చూచి; 
ఆ+అనిమిష+ఇం(ద్రుతోడన్‌= దేవతలరాజైన ఇంద్రుడితో; అనఘా!= ఓ పాపరహితుడవైన మహేంద్రా!; వీడు మదీయ 
భృత్యుండు= యజ్ఞయాగాది కర్మలను ఆచరించలేదు; ఏ+కారణంబునన్‌= ఏ కారణంవలన; నాకంటెన్‌+కడున్‌+పేర్చి= నాకంటె 
మిక్కిలి అతిశయించి; ఉనికి+కలిగెన్‌= ఉండగలిగాడు (ఈ ఉన్నత స్థితిని పొందగలిగాడు); అనుడున్‌= అనగానే; ఆ జిష్టుడు= 
ఆ ఇంద్రుడు; ఈ+మహాత్ముని తెజంగు చెప్పన్‌+చిట్టలు= ఈ మహాత్ముడి గూర్చి చెబితే చాలా ఆశ్చర్యకరం; వినంగన్‌ 
వాంఛించితి(వి)+ఏని= వినాలన్న కోరిక ఉంటే; వినుము చెప్పెదన్‌= విను చెప్పుతాను; అని ప్రీతిన్‌ ఇట్టులు+అనియెన్‌= 
అని సంతోషంగా ఇట్లా చెప్పాడు. 


తాత్పర్యం: 'అంబరీషుడనే రాజు అనేక యజ్ఞయాగాలు చేసి, ఆ పుణ్యంతో మరణించి స్వర్గలోకానికి, ఇంద్రుడి 
సన్నిధికి వెళ్ళాడు. అక్కడ ్రకాశమానమైన విమానంలో అధివసించి మనోజ్ఞ (క్రీడావినోదాలలో నిమగ్నుడై ఉన్న 
సుదేవుడనేవాడిని చూచి ఇంద్రుడితో “వీడు నా సేవకుడు. యజ్ఞయాగాది ముఖ్యకార్యాలు ఆచరించ లేదు. మరి 
వీడు ఎట్టా నాకంటె విశిష్ణుడై ఉన్నతంగా వెలుగొందుతున్నాడు? అని (ప్రశ్నించాడు. “ఇతడి చరిత్ర మిక్కిలి 
విచిత్రమైనది. వినాలన్న కోరిక ఉంటే చెప్పుతాను వినుము” అని ఇంద్రుడు ఇట్లా చెప్పాడు. 


వ. శతశ్ళంగుం డనియెడి దానవుని తనూజులు సదముండును విదముండును దముండును ననియెడు 
వారలు. 430 


ప్రతిపదార్థం: శతశృంగుండు+అనియెడి= శతశ్చంగు డనే; దానవుని తనూజులు= రాక్షసుడి కుమారులు; సదముండును 
విదముండును దముండునున్‌+అనియెడు వారలు= సదముడు, విదముడు, దముడు అనేవాళ్ళు. 


తాత్సర్యం: శతశృంగుడనే రాక్షసుడి కుమారులైన సదముడు, విదముడు, దముడు అనేవాళ్ళు (తరువాతి పద్యంతో 
అన్వయం). 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


శా. బాహాగర్వము సూపంగోరి పటుదర్పం బొప్ప నుగ్రాహవో 
త్సాహం బూర్జితభంగిగా భయద ఘోషస్పీత నానావిధ 
వ్యూహంబుల్‌ ధరణీప్రకంపనము లై యుద్దామ సర్వాంగ స 
న్నాహత్వంబునం బేర్ణి తోడ నడవ నృంరంభ శుంభద్గతిన్‌. 431 


ప్రతిపదార్థం: బాహాగర్వము+చూపన్‌+కోరి= భుజ పరాక్రమాన్ని ప్రదర్శించటానికి ఇష్టపడి; పటుదర్సంబు+ఒప్పన్‌= మిక్కిలి 
గర్యాతిశయంతో; ఉగ్ర+ఆహవ+ఉత్సాహంబు= భయంకరమైన యుద్దంపట్ట ఉత్సాహంగా; ఊర్జిత భంగి+కాన్‌= దృఢరీతిగా; భయద 
ఘోష సీత నానావిధ వ్యూహంబుల్‌= భయాన్ని గొల్పుతున్న శబ్దాలతో అధికమైన అనేక యుద్ద వ్యూహాలు; ధరణీ ప్రకంపనంబులు+ఐ= 
భూమి సంచలనాలు; ఉద్దామ సర్వ+-అంగసన్నాహత్వంబునన్‌+పేర్చి= అధికమైన అన్ని చతురంగ సైన్యాలతో, పరికరాలతో ఆయత్రమై 
అతిశయించి; సంరంభ శుంభత్‌+గతిన్‌= ఆటోపంతో కూడిన తీవ్రవేగంతో; తోడన్‌ నడవన్‌= తమతోపాటు నడుస్తూ ఉండగా. 


తాత్సర్యం: శతశ్చంగు డనే రాక్షసుడి పుత్రులైన సదముడు, విదముడు, దముడు అనే ముగ్గురు భుజ పరాక్రమాన్ని 
ప్రదర్శించదలచి అత్యధిక గర్వంతో భయంకర యుద్దోత్సాహం అత్యంతమై ఒప్పగా భయంకరమైన శబ్దాడంబరంతో 
అనేక యుద్దవ్యూహాలతో భూమి దద్దరిల్లేటట్టుగా ఎదురులేనట్టి చతురంగ బలసమన్వితులై అతిశయించి, 
ఆటోపంతో కూడిన మహాతీవ్ర వేగంతో తమతో పాటు నడుస్తూ ఉండగా. 


విశేషం: తిక్కన వీరరసోదంచితంగా ఈ శార్జూలాన్ని రచించి, తన రసాభ్యుచిత బంధశైలిని స్పష్టం చేశాడు. 


ఉ. “మంచి మగండ వైన నిను మార్మొను వారయి దాదివెట్టి యొ 
క్కించుక శంక లేక ప్రజయెల్లను బెగ్గిలముట్టి యర్ధముల్‌ 
గొంచు ధరిత్రి గ్రైకొనుటకుం గన లగ్గల మొంది యీతనిం 
బంచితి సైన్యయుక్తముగ. బార్జివ! యిట్లని పల్కి తత్తటిన్‌. 432 


ప్రతిపదార్థం: పార్టివ!= ఓ అంబరీష మహారాజా!; మంచి మగండవు+ఐన= గొప్ప వీరుడ వైన; నినున్‌= నిన్ను; మార్కొనువారు+అయి= 
ఎదిరించేవారై; దాడి+పెట్టి= దండెత్తివచ్చి; ఒక్క+-ఇంచుక శంక లేక= కొంచెమైనా సందేహం లేకుండా; (ప్రజ+ఎల్లను= ప్రజలంతా; బెగ్గిలన్‌ 
ముట్టి= భయ భ్రాంతు లయ్యేటట్టు ముట్టడించి; అర్థముల్‌+కొంచున్‌= ధన మపహరిస్తూ; ధరి(త్రి+కైకొనుటకున్‌= రాజ్యం కైవసం 
చేసికొనటానికి; కనలు+అగ్గల ము+ఒంది= కోపం అతిశయించి (కోపాతిశయంతో); ఈతనిన్‌= ఈ సుదేవు డనే వాడిని; సైన్యయుక్తముగన్‌= 
సైన్యసమేతంగా; పంచితి(వి)= పంపించావు; ఆ+తటిన్‌= ఆ సమయంలో; ఇట్టు+అని పల్కితి= ఈ విధంగా పలికావు. 


తాత్సర్యం: 'ఓ అంబరీష మహారాజా! గొప్పవీరుడ వైన నిన్ను ఎదిరించే వారై సదముడు, విదముడు, దముడు 
అనే ముగ్గురు దండెత్తి వచ్చి, ఏ మాత్రం సందేహించక ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ముట్టడించి, బాధించి, 
ధన మపహరించి రాజ్యం కైవసం చేసికొనటానికి కోపాతిశయంతో నీవు ఈ సుదేవుడిని సైన్యసమే తంగా పంపించావు. 
ఆ సమయంలో నీవు ఈ విధంగా పలికావు. 


మ. పసగన్‌ వే చని దోర్టలంబున రణప్రావీణ్యముం జూపి నీ 
వసురానీకము. ద్రుంచి భూప్రజలకున్‌ హర్షంబు గావించి రా 
క సుమీ రాక; జయంబు లేక ప్రజ దుఖుంబొందంగా రాక నీ 
యసువర్గంబుల పోకగా నెటు(గు పె క్మాడంగ నిం కేటికిన్‌? 433 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 331 


ప్రతిపదార్థం: నీవు; పసగన్‌= చాతుర్యంతో; వే= శీఘ్రంగా; చని= యుద్దానికి వెళ్ళి; దోస్‌+బలంబునన్‌= భుజపరాక్రమంతో; 
రణ-ప్రావీణ్యమున్‌= యుద్దనైపుణ్యాన్ని; చూపి; అమర+అనీకమున్‌= రాక్షససేనను; (త్రుంచి= ఖండించి; భూ-ప్రజలకున్‌= 
దేశప్రజకు; హర్షంబు= సంతోషం; కావించి= ఒనగూర్చి; రాక-సుమీ-రాక= రావటమే సుమా రావటం; జయంబు-లేక= గెలుపు 
లేకుండా; ప్రజ= దేశప్రజ; దుఃఖంబు+ఒందంగాన్‌ రాక= దుఃఖం పొందేటట్టు రావడం; నీ+అసువర్గంబుల పోవ+కాన్‌= నీ 
ప్రాణసముదాయాలు; పోవడంగా; ఎయు6గు(ము)= తెలిసికో; పెక్కు+ఆడంగన్‌= ఇంకెందుకు? 


తాత్పర్యం: అంబరీషుడు సుదేవుడితో ఇట్టా అన్నాడు: “ఓయి సుదేవా! నీవు చాతుర్యంతో వెంటనే యుద్దానికి 
వెళ్ళి, నీ భుజపరాక్రమంతో యుద్ధనైపుణ్యం చూపి, రాక్షస సేనను సంహరించి, దేశప్రజలకు సంతోషం ఒనగూర్చి, 
తిరిగి రావటమే రావటం. అట్లా కాక గెలుపు లేకుండా (ప్రజలు దుఃఖించేటట్టు రావటం అంటే నీ ప్రాణాలు పోవటమే 
అని తెలిసికొమ్ము. ఇంక పలుమాట లెందుకు?” 
మహాస్రద్ధర: 

అనినన్‌ సంగ్రామ కేళీవ్యవసన రసికు(డై యట్లకాకంచు నిన్‌ వీ 

డ్కొని యీతం డే(గి తా నప్పు దనుజతతి యాటోపమున్‌ గూఢచారుం 

డను దృష్టిం జూచి తా నిట్లను మనమున 'సైన్యంబు చే టేల? శత్రుం 

గొననీ నేలా? పురారిం గొలుతు నతనికిం గోసియిత్తున్‌ శిరంబున్‌.' 434 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అంబరీషుడు చెప్పగానే; సం[గ్రామకేళీ వ్యసన రసికుండు+ఐ= యుద్ద క్రీడలో మిక్కిలి ఆసక్తి కలిగినవాడై; 
అట్ల కాక+అంచున్‌= అట్లాగే కానిమ్మని; నిన్‌ వీడ్కొని= నీవద్ద సెలవు పుచ్చుకొని; ఈతండు+ఏంగి= ఈ సుదేవుడు యుద్దానికి 
వెళ్ళి, తాను+అపుడు= అతడు ఆ సమయంలో; దనుజతతి+ఆటోపమున్‌= రాక్షసుల సమూహంయొక్క సం(భ్రమాన్ని; 
గూఢచారుండు+అనుదృష్టిన్‌+చూచి= చారుడు అనుసరించిన దృష్టితో పరిశీలించి; తాన్‌ మనమునన్‌ ఇట్టు+అనున్‌= తాను (ఆ 
సుదేవుడు) మనసులో ఇట్లా అనుకొన్నాడు; సైన్యంబు చేటు+ఏల?= సైన్యనా శనం దేనికి?; శత్రున్‌+కొనన్‌+ఈన్‌+ఏలా?= శత్రువులు 
ఈ విజయం పొందేటట్టు చేయటం దేనికి?; పుర+అరిన్‌+కొలుతున్‌= శివుడిని పూజిస్తాను; అతనికిన్‌= ఈశ్వరుడికి; శిరంబున్‌ 
కోసి+ఇత్తున్‌= నా తల నరికి ఇస్తాను (అని భావించాడు). 


తాత్పర్యం: అంబరీషుడు యుద్దానికి వెళ్ళుమని ఆదేశించగా యుద్దమంటే చెవికోసుకొనే సుదేవుడు అట్లాగేనని 
నీ వద్ద సెలవు పుచ్చుకొని రాక్షసుల యుద్దాటోపాన్ని గూఢచారులవలన తెలిసికొని మనసులో ఇట్లా భావించాడు. 
“సైన్యవినాశనం దేనికి? శత్రువులకు విజయం చేకూర్చటం దేనికి? కాబట్టి ఈశ్వరుడిని పూజిస్తాను. నా తలను 
నరికి, శివుడికి ఇస్తాను" అని భావించాడు. 


విశేషం: మహాస్రగరలో ప్రతిపాదంలోనూ వరుసగా స, త, త, న, స, ర, ర, గ - అనే గణాలుంటాయి. 9, 16వ అక్షరాలతో 
యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


మ. అని నిశాయకు(డై రణం బుడిగి సైన్యంబంతయుం గ్రమ్మబం 
జనగాయేసి పరేత భూమికి దృఢోత్సాహంబునం బోయి శం 
భుని( జిత్తంబున నిల్పి వాలును గళంబుం గూర్దినన్‌ సత్మృపా 
ఘను డద్దేవు(డు ముందటన్‌ నిలిచి ఖడ్గంబుం దొలంగించుచున్‌. 435 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; నిశ్చాయకుండు+ఐ= నిశ్చయించుకొన్నవాడై; రణంబు+ఉడిగి= యుద్దాన్ని విరమించి; 
సైన్యంబు+అంతయున్‌= సైన్యమంతా; (క్రమ్మణన్‌+చనయగాన్‌+చేసి= వెనుదిరిగి పోయేటట్టు ఆజ్ఞాపించి; పదేత భూమికిన్‌= శ్మశాన 
భూమికి; దృఢ+ఉత్సాహంబునన్‌+పోయి= మిక్కిలి ఉత్సాహంతో వెళ్ళి; శంభునిన్‌= ఈశ్వరుడిని; చిత్తంబునన్‌ నిల్సి= మనస్సులో 
నిల్పుకొని; వాలును= కత్తిని; గళంబున్‌+కూర్చినన్‌= కంఠంపై చేర్చుకోగా; సత్‌+కృపాఘనుండు+ఆ+దేవుండు= ఉత్తమ 
దయాధికుడైన ఆ శివుడు; ముందటన్‌+నిలిచి= తనముందు (ప్రత్యక్షమై; ఖడ్గంబున్‌+తొలంగించుచున్‌= కత్తిని తొలగిస్తూ, 


తాత్సర్యం: సుదేవుడు ఈశ్వరుడినిగూర్చి తపస్సుచేసి తన తలను ఆ దేవుడికి నరికి ఇస్తానని నిశ్చయించుకొని, 
యుద్దం వదలి సైన్యాన్నంతటినీ తిరిగిపోయేటట్టు ఆజ్ఞాపించి, తాను మిక్కిలి ఉత్సాహంతో శ్మశానభూమికి వెళ్ళి, 
ఈశ్వరుడిని మనసులో నిలుపుకొని తన కంఠంపై కత్తిని సంధింపగా, అత్యంత దయామయుడైన ఈశ్వరుడు 
ప్రత్యక్షమై, అతడి కంఠంనుండి కత్తిని తొలగించాడు. 


నిశేం: ఈ పద్యంలో జరిగిన విషయాన్ని క్రమంగా చిన్న చిన్న మాటలతో చెప్పి తిక్కన విషయాన్ని స్పష్టంచేశాడు. విషయావగాహనకు 
ఉపకరించే రీతిలో పద్యాన్ని నడిపి తన పద్యశైలీ నైపుణ్యాన్ని ప్రకటించాడు. 
మ. “చనునే సాహస మిట్లు సేయ? నిది కర్ణంబే? కతం బేమి? యి 

ప్పని? కన్నం గని చక్క(జా(గి ధరయున్‌ ఫాలంబునుం బొంద వం 

దనముం జేసి, యితండు నీ పలుకులున్‌ దైతేయులం దాయక నొ 

ల్లనివా(డైన తెటింగు జెప్పెశివు నుల్లం బా రతం బొందంగన్‌. 436 


ప్రతిపదార్థం: ఇట్లు సాహసము+చేయన్‌ చనునే?= ఈ రీతిగా సాహసం చెయ్యటం తగునా?; ఇది కర్ణంబే?= ఇది చేయదగిన పనేనా?; 
ఈ+పనికిన్‌= ఈ పని చెయ్యటానికి; కతంబు+ఏమి?= కారణ మేమిటి?; అన్నన్‌+కని= అనగానే చూచి; చక్కన్‌+చాల= చక్కగా సాగిలపడి; 
ధరయున్‌= భూమియు; ఫాలంబునున్‌= నొసటి భాగమును; తా(కన్‌= తాకగా; వందనమున్‌+చేసి= నమస్కరించి; ఇతండు= ఈ సుదేవుండు; 
నీ పలుకులున్‌= నీవు (అంబరీషుడు) చెప్పిన మాటలను; దైతేయులన్‌+తాకన్‌+ఒల్లనివాడు+ఐన తెజంగున్‌= రాక్షసులను ఎదుర్కొనటం 
ఇష్టంలేనివాడైన తీరును; శివు+ఉల్లంబు+ఆర్రతన్‌+పాందంగన్‌= శివుడి మనస్సు కరిగేటట్లుగా; చెప్పెన్‌= వివరించాడు. 


తాత్పర్యం: 'ఇంత సాహసకార్యం చేయటం తగునా? ఇది చేయదగినదేనా? ఈ పనికి కారణ మేమిటి? 'అని 


శివుడు అనగా విని సుదేవుడు శివుడికి సాష్ట్రాంగనమస్కారం చేసి నీవు(అంబరీషుడు) చెప్పిన మాటలను, తాను 
రాక్షసులను ఎదుర్కొనటానికి ఇష్టపడని అంశాన్ని శివుడి మనసు కరిగేటట్టు వివరించాడు”. 


ఉ.  ఆపరమేశ్వరుం డితని కప్పుడు దివ్య రథోత్తమంబునుం 
జాపము నస్తకోటియు. బ్రసన్నత నిచ్చి రణంబునందు నీ 
యేపున కోర్వ దేవతల కేనియు దైత్యులకేని రాదు పొ 
మ్మే పగటేని గెల్వుము; మహిం జరణం బిడకుండు మాజిలోన్‌. 437 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ పరమేశ్చరుండు= ఆ శివుడు; ప్రసన్నతన్‌= దయతో; ఇతనికిన్‌= ఈ సుదేవుడికి; 
దివ్యరథ+ఉత్తమంబునున్‌= దేవతా సంబంధమైన ఉత్తమ రథాన్ని; చాపమున్‌= వింటిని; అస్రకోటియున్‌= బాణసమూహాన్ని, ఇచ్చి= 
ప్రసాదించి; రణంబునందున్‌= యుద్దంలో; దేవతలకున్‌+ఏనియున్‌= దేవతలకైనా; దైత్యులకున్‌+ఏనిన్‌= రాక్షసులకైనా; నీ+ ఏపునకున్‌+ఓర్వన్‌= 
నీ ధాటికి తట్టుకొనటం; రాదు పొమ్ము= సాధ్యం కాదు పో; ఏ పగజ+ఏనిన్‌= ఎట్లాంటి శృత్రువులనైనా; గెల్వుము= జయించుము; 
ఆజిలోన్‌= యుద్దంలో; మహిన్‌+చరణంబు+ఇడక+ఉండుము= భూమిమీద కాలుపెట్టవద్దు (అని చెప్పాడు). 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 333 


తాత్పర్యం: ఆ సమయంలో పరమేశ్వరుడు సుదేవుడిపై అనుగ్రహంతో దేవతాసంబంధమైన ఉత్తమ రథాన్ని, వింటిని, 
బాణ సమూహాన్ని ప్రసాదించి యుద్దంలో దేవతలకుగానీ, రాక్షసులకు గానీ నీ ధాటికి నిలవటం సాధ్యంకాదు. ఏ శత్రువునైనా 
జయించుము. అయితే ఎట్టి పరిస్థితులలోనూ యుద్దంలో నేలమీద కాలుమోపకుము.' అని శివుడు హెచ్చరించాడు. 


మ. అని వీడ్కొల్పిన నీతం డుబ్బు మది. బొంగారంగ. దే రెక్కి వే 
చని దైత్యధ్వజినీ ప్రతాప మహిమోత్సాహంబులం జీరికిం 
గొన కుగ్రోద్ధతిం దాంకి పీను(గుల పెంగుప్పల్‌ గొనం జేసి న 
య్యనిం బై ద్రోచిన నిద్దబిం దునిమె దైత్యాధీశులన్‌ వ్రేల్మిడిన్‌. 438 


ప్రతిపదార్థం: అని వీడ్కొల్సినన్‌= అని హెచ్చరించి శివుడు పంపించగా; ఈతండు= ఈ సుదేవుడు; ఉబ్బు మదిన్‌+పొంగారంగన్‌= 
ఆనందం మనస్సులో అతిశయించగా; తేరు+ఎక్కి= రథం ఎక్కి; వే చని= వెంటనే వెళ్ళి; దైత్యధ్వబినీ= రాక్షస సైన్యాలయొక్క; 
ప్రతాప మహిమ+ఉత్సాహంబులన్‌= పరాక్రమ మాహాత్మ్యమూ, ఉత్సాహాలను; చీరికిన్‌+కొనక= లెక్కచేయక; ఉ(గ్ర+ఉద్దతిన్‌+తా(కి= 
భయంకరమైన అతిశయంతో ఎదుర్కొని; పీనుంగుల పెన్‌+కుప్పల్‌+కొనన్‌+చేసెన్‌= శవాలు పెద్ద గుట్టలుగా పడేటట్టు చేశాడు; 
ఆ+అనిన్‌= ఆ యుద్దంలో; పైన్‌+త్రోచినన్‌= తనపై దాడిచేసిన; ఇద్దణన్‌ దైత్య+అధీశులన్‌= ఇద్దరు రాక్షసాధిపతులను (సదముడు, 
దముడు); (క్రేల్మిడిన్‌= చిటికెలో; తునిమెన్‌= సంహరించాడు. 

తాత్సర్యం: శివుడు అనుగ్రహించి హెచ్చరికతో పంపగా సుదేవుడు అత్యంతానందంతో కూడిన మనస్సుతో రథం 
ఎక్కి వెంటనే వెళ్ళి, రాక్షససమూహాల పరా(క్రమాతిశయోత్సాహాలను లెక్కచేయక మహాభయంకరంగా ఎదుర్కొని 
వారి శవాలు పెద్ద గుట్టలుగా పడేటట్టు చేశాడు. ఆ యుద్దంలో తనను ఎదిరించిన రాక్షసాధిపతులైన సదముడు 
దముడు అనే ఇద్దరినీ చిటికెలో సంహరించాడు. 


వ. ఇవ్విధంబున సదముండును దముండునుం బడినం గని కోపోద్దీపితుండై. 439 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సదముండును దముండునున్‌= సదముడు, దముడు అనే రాక్షసరాజులు; పడినన్‌= 
యుద్దభూమిలో మరణించి పడిపోగా; కని= చూచి; కోప+ఉద్దీపితుండు+ఐ= అతిశయించిన కోపం కలవాడై. 


తాత్సర్యం: ఈ విధంగా సదముడు దముడు అనే రాక్షస రాజులు యుద్దంలో మరణించగా చూచి మిక్కిలి 
కోపంతో విదముడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
స్రగ్ధర: వీరోదారోగ్రలీలన్‌ విదము(డు సమరోర్విన్‌ బలోల్లాస మొప్పం 

జేరెన్‌ బాహాసముల్లాసిత ఘనరుచిరాసి ప్రభాభాసురుం డై 

యా రక్షోనాథుపై( బేరలుక మటిపు( జేయంగ నీతండు డిగ్గెం 

దే రుద్యత్చడ్గదీప్తుల్‌ దెసల నిగుడ దైతేయవీరుల్‌ చలింపన్‌. 440 


ప్రతిపదార్థం: విదముండు= విదము డనే రాక్షసుడు; వీర+ఉదార+ఉగ్రలీలన్‌= పరాక్రమాతిశయంతో భయంకరమైన రీతిలో; సమర+జఉర్సిన్‌= 
యుద్ద భూమిలో; బల+ఉల్లాసము+ఒప్పన్‌= పరాక్రమోత్సాహాలు ్రకాశించగా; బాహా సమ్‌+ఉత్‌+లాసిత ఘనరుచిర+అసి (ప్రభా 
భాసురుండు+ఐ= భుజాలపై మిక్కిలి (ప్రకాశిస్తూ గొప్పదై ఒప్పుతూ ఉన్న ఖడ్గంయొక్క కాంతిచేత వెలుగొందుతున్నవాడై ఆ రక్షు+నాథు 
పైన్‌= ఆ రాక్షసరాజైన విదముడిపై కలిగిన; పేరు+అలుక= అత్యంత కోపం; మజుపున్‌+చేయంగన్‌= శివుడి హెచ్చరికను మరిచేటట్టు 
చేయగా; ఈతండు= ఈ సుదేవుడు; ఉద్యత్‌= అతిశయితమైన; ఖడ్గదీప్తల్‌= ఆయుధాల కాంతులు; దెసలన్‌ నిగుడన్‌= అన్ని దిక్కులకు 
వ్యాపించగా; దైతేయవీరులు= రాక్షస వీరులు; చలింపన్‌= సంక్షోభించగా; తేరు డిగ్గెన్‌= రథం మీదనుండి క్రిందికి దిగాడు. 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: విదముడనే రాక్షసుడు భయంకరమైన పరా(క్రమాతిశయంతో యుద్దభూమిలో భుజాలమీద ప్రకాశిస్తున్న 
గొప్పదై ఒప్పుతున్న ఖడ్గకాంతిచేత వెలుగొందుతున్నవాడై కనిపించగా, ఆ రాక్షసరాజుమీది కోపాతిశయంతో 
సుదేవుడు తన ఖడ్లదీప్తులు అన్ని దిక్కులకు వ్యాపించగా, రాక్షసవీరులు సంక్షోభించే రీతిలో శివుడి హెచ్చరికను 
(ఎట్టి పరిస్థితులలోనూ రథం దిగి నేలమీద కాలు మోపవద్దు అనే మాటను) మరచిపోయి రథం దిగాడు. 


విశేషం: తిక్కన సాధారణంగా చిన్న చిన్న తెలుగు మాటలను మాత్రమే (ప్రయోగిస్తూ ఉంటాడు. కాని, రసానుగుణంగా పదప్రయోగం 
చేయటంలో అందెవేసిన చేయి. యుద్దంలో వీరోత్సాహ ముట్టిపడేటట్లుగా సంస్కృత భూయిష్టమైన రచనచేయటంలో కూడా దిట్ట. అందుకు 
ఈ పద్యం చక్కటి ఉదాహరణ. 'బాహాసముల్లాసితఘన రుచిరాసి ప్రభా భాసురుండై మొదలైన సమాసాలు ఇందుకు సాక్ష్యం. ప్రగరావృత్తంలో 
ప్రతిపాదానికీ వరుసగా మ, ర, భీ న య, య, య అనే గణాలు ఉంటాయి. 8, 15 అక్షరాలతో యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


వ. ఇట్లు విధాత్భ వశంబున( బాదచారియై. 441 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విధాతృ వశంబునన్‌= విధినిర్లయం (ప్రకారం; పాదచారిఐ= యుద్దభూమిలో నడుస్తున్నవాడై. 


తాత్పర్యం: ఈ విధంగా సుదేవుడు విధినిర్ణయం (ప్రకారం శివుడి హెచ్చరికను మరచిపోయి యుద్దభూమిలో నడచి 
వెళ్తుండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


మ. దనుజుం దాశి కృపాణ ఖేలనము చిత్రంబై వెలుంగొంద( ద 
త్తను సంఛేదన కేలిసల్ప నతండుం దన్నుం బటుప్రస్స్పుర 


ద్దన కౌక్షేయక ధార జీరం బడియెం దా నాతనిం గూల్లె.ద 
క్కిన దైత్యావలి విచ్చె నల్లడ( బరిక్షీణోద్యమత్వంబునన్‌. 442 


ప్రతిపదార్థం: దనుజున్‌+తా(కి= రాక్షసుడైన విదముడిని ఎదుర్కొని; కృపాణ ఖేలనము= ఆయుధ క్రీడ చిత్రంబు+ఐ= విచిత్రంగా; 
వెలు(గు+ఒందన్‌= ప్రకాశిస్తూ ఉండగా; తద్‌+తను సంఛేదన కేలి సల్పన్‌= ఆ రాక్షసుడి శరీర ఖండనమనే ఆట ఆడగా; అతండున్‌= 
ఆ రాక్షసుడూ; తన్నున్‌= తనను (ఆ సుదేవుని); పటు= మిక్కిలి; ప్రస్ఫురత్‌= (ప్రకాశిస్తున్న; ఘన= గొప్పదైన; కౌక్షేయక ధారన్‌= 
కత్తి వాదరచేత; చీరన్‌= చీల్చగా; పడియెన్‌= పడిపోయాడు; తాను+ఆతనిన్‌+కూల్చెన్‌= ఆ సుదేవుడు విదముని పడగొట్టాడు; 
తక్కిన దైత్య+ఆవలి= మిగిలిన రాక్షస సేనా సమూహం; పరిక్షీణ+ఉద్యమత్వంబునన్‌= పూర్తిగా నశించి పోయే పూనికతో; నల్లడన్‌= 
నాలుగు దిక్కులకూ విచ్చెన్‌= చెల్లా చెదరై పోయింది. 


తాత్పర్యం: సుదేవుడు ఆ రాక్షసుడైన విదముని ఎదుర్కొని తన ఖడ్ల్గనైపుణ్యాన్ని చిత్రవిచిత్రంగా ప్రదర్శించి 
వెలుగొందుతూ అతడి శరీరాన్ని ఖండించటానికి ప్రయత్నించగా ఆ రాక్షసుడు తనను మిక్కిలి ప్రకాశమానమైన 
ఖడ్గధారచేత చీల్చగా అదేసమయంలో తానూ ఆ రాక్షసుడిని పడగొట్టి పడిపోయాడు. అప్పుడు మిగిలిన సైన్యం 
వినాశమౌతామేమో ననే భయంతో అన్ని దిక్కులకూ చెల్లా చెదరైంది. 


వ. ఇట్లు నిశ్శ్మేషంబుగా. బరవీరులం బరిమార్షిన నీ రాజ్యంబు పూజ్యంబై వెలసె, భూ ప్రజయుం బ్రమోదంబు 
నొందె; నిత్తెలింగున నీ సుదేవుండు సకృతవంతుండై యింతటి పదంబున కర్పుం డయ్యె; నేయజ్ఞంబులును 
సంగ్రామ యజ్ఞంబునకు సద్భశంబులు గావు; వినుము! వీర మస్తకరాశి వేదికగా గృపాణ బాణాది 
సాధనంబులు సమిత్సుక్సువంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రత 


చనిర్రని 
దీక్షితుండు సమరాధ్యరంబు సలిపి, రుధిరజల పూరయు మసిష్కకరమయుంగేశ శెవాలయు నాంత్రఫేనయు 
ఆజ వ గర్క. య (ననీ ఇ 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 335 


భేరీ మండూకయు హేతి మీనయు గజకళేబర పులినయు నగు నమర పుణ్యనది నవభృథస్నానంబు సేసి 
మదీయ లోకంబున సుళ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్తపదవిం బ్రవర్తిల్లు. బుణ్యతముం డగుటకుం దనువు 
దొంగ వలయునని లేదు; తెగువతోడి యనివర్తన గతియ చాలు; నిట్టిది రణాచరణ ప్రభావం; బేనును బ్రబల 
దైతేయవ్రాత శాతన సుకృతంబునంగాదె యీ దేవేంద్రత్వంబు నొందితి' నని పలికిన నంబరీషుండు సమర 
శూరుల సమధిక పుణ్యత్వంబు దెలిసి సంభావించె'నని చెప్పి దేవవ్రతుండు వెండియు. 443 


ప్రతిపదార్థం: ఇట్ట్లు= ఈ విధంగా; నిః+శేషంబుగాన్‌= ఏ మాత్రం మిగలకుండా; పరవీరులన్‌= శత్రువీరులను; పరిమార్చినన్‌= చంపగా; 
నీ రాజ్యంబు= నీ సామ్రాజ్యం; పూజ్యంబు+ఐ= మాన్యమై; వెల సెన్‌= ప్రకాశించింది; భూ ప్రజయున్‌= నీ రాజ్య ప్రజ; ప్రమోదంబున్‌+ఒందెన్‌= 
సంతోషించింది; ఈ+తెజుంగునన్‌= ఈ విధంగా; ఈ సుదేవుండు= ఈ సుదేవుడనే నీ భృత్యుడు; సుకృతవంతుండు+ఐ= పుణ్యాత్ముడై; 
ఇంతటి పదంబునకున్‌+అర్హు ండు+అయ్యెన్‌= ఇంత ఉన్నత పదవికి పాత్రుడు అయ్యాడు; ఏ యజ్ఞంబులును= ఏ యజ్ఞ యాగాలు కూడా; 
సంగ్రామ యజ్ఞంబునకున్‌= యుద్దమనే యజ్ఞానికి; సదృశంబులు+కావు= సమానములు కావు; వినుము= విను; వీరమస్తకరాశి వేదికగాన్‌= 
వీరుల తలల సమూహమే యజ్ఞ వేదికగా; కృపాణబాణ+ఆది సాధనంబులు= ఖడ్గం, బాణం మొదలైన ఆయుధాలు; 
సమిత్‌+స్రుక్‌+స్రువంబులుగాన్‌= తగిన యజ్ఞోపకరణం, యజ్ఞ పాత్రలుగా; శోణితంబు+ఆజ్యంబుగాన్‌= రక్తం నేయిగా; మాంసం; 
పురోడాశంబుగాన్‌= యజ్ఞార్థమైన అపూపంగా; వీరవ్రత దీక్షితుండు= వీర వ్రతమే దీక్షగా గలవాడైన వీరుడు; సమర+అధ్వరంబు+చలిపి= 
యుద్దమనే యజ్ఞం పరిపూర్తిచేసి; రుధిరజల పూరయున్‌= రక్తమనే జలంతో నిండినది; మస్తిష్క కర్హమయున్‌= మెదళ్ళనే బురద కలదీ; 
కేశైవాలయున్‌= వెంట్రుకలనే నాచు కలదీ; ఆంత్ర ఫేనయున్‌= పేగులనే నురుగు కలదీ; భేరీ మండూకయున్‌= యుద్ద భేరీలు అనే 
కప్పలు కలదీ ; హేతి మీనయున్‌= ఖడ్డాలనే చేపలు కలదీ ; గజకళేబర పులినయున్‌= ఏనుగుల మృతకళేబరాలు అనే ఇసుక దిబ్బలు 
కలదీ; అగు= అయిన; అమరపుణ్యనదిన్‌= స ర్గంగలో; అవభృథస్నానంబు+చేసి= యజ్ఞాంత స్నానం చేసి; మదీయలోకంబునన్‌= నా 
లోకంలో (స్వర్గలోకంలో); సుశ్టోకుండు+ఐ= బాగా కీర్తించబడిన వాడై నిత్యస్థితిన్‌= శాశ్వతరీతి; అతి+ఉదాత్త పదవిన్‌= మిక్కిలి శ్రేష్టమైన 
పదవిలో; ప్రవర్తిల్లున్‌= ప్రవర్తిస్తుంటాడు; పుణ్యతముండు+అగుటకున్‌= పుణ్య శ్రేష్టుడు కావటానికి; తనువు+తొజంగన్‌ వలయున్‌+అనిలేదు= 
శరీరాన్ని వదలిపెట్టాలని లేదు; తెగువతోడి= సాహసంతో; అనివర్తన గతియ చాలు= వెనుదీయకుండా యుద్దం చెయ్యటమే చాలు; ఇట్టిది= 
ఇట్టాంటిది; రణ+ఆచరణ ్రభావం= యుద్ధాచరణం వలన కలిగే ఫలితం; ఏనును= నేనుకూడా; (ప్రబలదైతేయ వ్రాతశాతన 
సుకృతంబునన్‌+కాదె?= మిక్కిలి బలవంతులైన రాక్షసుల సమూహాలను సంహరించటమనే పుణ్యం వలననే కదా!; ఈ 
దేవ+ఇంద్రత్వంబున్‌+ఒందితిన్‌= ఈ దేవేంద్ర పదవిని పొందగలిగాను; అని పలికినన్‌= అని చెప్పగా; అంబరీషుండు= అంబరీషుడనే 
రాజు; సమర శూరుల సమ్‌+అధిక పుణ్యత్వంబు+తెలిసి= యుద్ధవీరుల అతిశయితమైన పుణ్య భావాన్ని తెలిసికొని; సంభావించెన్‌= 
(సుదేవుడిని) గౌరవించాడు; అని చెప్పి= అని ఈ విధంగా తెలియజేసి; దేవవ్రతుండు= భీష్ముడు; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: ఈ విధంగా నిస్ళేషంగా శృత్రువీరులను సంహరించగా నీ రాజ్యం గౌరవ(ప్రదమైనది. నీ ప్రజలంతా సంతోషించారు. 
ఈ రీతిగా సుదేవుడు పుణ్యాత్ముడై ఇంతటి ఉన్నత పదవికి పాత్రుడయ్యాడు. ఎన్ని యజ్ఞయాగాలైనా యుద్రయజ్ఞానికి 
సమానం కావు. వీరుల తలల రాశులే వేదికగా, ఖడ్గబాణాది సాధనాలు యజ్ఞోపకరణాలైన సమిధలు (స్రువములు కాగా 
రక్తమే నేయిగా, మాంసం పురోడాశంగా వీరమనే వ్రతం పూనినవాడు యుద్ద మనే యజ్ఞాన్ని సల్పి, రక్తమనే జలంతో 
కూడినది, మెదళ్ళనే బురద గలది, వెంట్రుకలనే పాచి కలదీ, పేగులనే నురుగు గలదీ, యుద్దభేరీలనే కప్పలు గలదీ, 
ఖడ్డాలనే చేపలు గలదీ, ఏనుగుల మృతకళేబరాలనే ఇసుక దిబ్బలు గలదీ అయినటువంటి స్వర్గగంగలో యజ్ఞాంతస్నానం 
చేసి, నా స్వర్గలోకంలో బాగా కీర్తించబడినవాడై శాశ్వతస్థితిలో అత్యుత్తమ పదవిని పొందగలిగాడు. పుణ్యాత్ముడు కావటానికి 
శరీరం వదలిపెట్టాలని లేదు. యుద్దంలో సాహసోపేతంగా వెనుదీయకుండా పోరాడటమేచాలు. ఇది యుద్దాచరణంవలన 
కలిగే పుణ్యం. నేను కూడా అనేక రాక్షస సమూహాలను సంహరించటం అనే పుణ్యం వలననే కదా ఈ దేవేంద్ర పదవిని 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొందగలిగాను' అని ఇంద్రుడు చెప్పగా అంబరీషుడనే రాజు యుద్దవీరుల అత్యంత పుణ్యత్యాన్ని తెలిసికొని సుదేవుడిని 
గౌరవించాడు" అని పైరీతిగా స్పష్టం చేసి, భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఇట్టా అన్నాడు. 
విశేషం: అలం: రూపకం. 

సమరానివర్తనంబు వలని ఫలము (సం. 12-100-1) 


క. జనకుండు ప్రతర్దనునకుం । దనకును రణమైన యపుడు తన యోధులకున్‌ 
విను నాకంబును నరకము. । గనుంగొనుం డని చూపి చెప్పె. గౌరవముఖ్యా! 444 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= కురువంశ (శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; వినుక శ్రద్దగా ఆలకించుము; జనకు(డు= జనక మహారాజు; 
ప్రతర్దనునకున్‌= (ప్రతర్హనుడనే వాడికి; తనకును= తనకూ; రణము+ఐన+అపుడు= యుద్దం జరిగినప్పుడు; తన యోధులకున్‌= 
తన వీరులకు; నాకంబును= స్వర్గాన్ని; నరకమున్‌= నరకాన్ని; కనుగొనుండు+అనిచూపి చెప్పెన్‌= చూడుండని చూపించి ఇట్లా చెప్పాడు. 


తాత్పర్యం: “ఓ ధర్మరాజా! వినుము. జనకమహారాజుకు ప్రతర్దనుడికి యుద్దం జరిగింది. ఆ సమయంలో జనకుడు 
తన వీరులకు స్వర్గనరకాలను చూపించి, వాటిని చూడుం డని ఇట్లా అన్నాడు”. 


తే, పుణ్యతమము భోగాస్పదంబును మనోహ । రాంగనా జనబహులంబు నైనయది ర 
ణంబు బిరుదులై చేసిన నరుల నెలవు; | దూర బందలచో టిది దుఃఖమయము. 445 


ప్రతిపదార్థం: పుణ్యతమము= అధిక పుణ్యాన్ని కలిగించేది; భోగ+ఆస్పదంబును= సమస్త భోగాలకు నిలయమయినది; 
మనోహర+అంగనాజన బహులంబున్‌= అనేక సుందరాంగులతో నిండినది; ఐన+అది= అయిన అది; బిరుదులు+ఐ= వీరులై; 
రణంబు+చేసిన= యుద్దం చేసిన; నరుల నెలవు= వీరులకు నిలయం (స్వర్గం); ఇది= ఈ నరకం; దూరన్‌= (ప్రవేశించటానికి; 
పందలచోటు= పిరికివాళ్ళ నిలయం; దుఃఖమయము= దుఃఖంతో నిండింది. 


తాత్సర్యం: 'అధిక పుణ్యాన్ని అందించేది. సమస్తభోగాలకు నిలయమై అనేకమైన సుందరాంగులతో నిండినదీ అయిన 
అది స్వర్గం. పిరికివాళ్ళు (ప్రవేశించేదీ దుఃఖమయమైనదీ అయిన ఇది నరకం” అని జనకుడు తన వీరులతో చెప్పాడు. 


వ. అని తన మాహాత్మ్యంబునం జూపనోపిన యుభయ స్థలంబులుం జూపం జూచి, యేచి యవ్వీరులు దెంపు 


వొంపిరి వోవం దటియ నుథికి వైరుల జయించిరి; సమరంబు తెగువ దీప్తలక్ష్మిం గరంబొనర్జు. బుణ్యతమ 
లోకంబు లిచ్చుం గావున శూరుం డధిక పుణ్యోదారుం డని యిట్లు దేవవ్రతుండు ధర్మశూరునకు సమరానివర్తన 
జనవిశేషం బెటింగించె నని చెప్పిన విని 'యట మీ(ద వారల సంప్రశ్నోత్తరంబులు ప్రవర్తిల్లిన విధంబులు 
వినిపింపు' మనుటయు. 446 


ప్రతిపదార్థం: అని= అని పలికి; తన మాహాత్మ్యంబునన్‌+చూపన్‌+ఓపిన= తన మహిమచేత చూపించగలిగిన; ఉభయస్థలంబులున్‌= 
స్వర్గ నరకాలు రెండింటిని; చూపన్‌+చూచి= చూపెట్టగా చూచి; ఏచి= విజృంభించి; ఆ+వీరులు= ఆ జనకమహారాజు యోధులు; 
తెంపు= సాహసం; పొంపిరి+పోవన్‌= అతిశయించగా; తజీయన్‌+ఉటికి= శత్రువులను తరమటానికి పరుగెత్తి; వైరుల జయించిరి= 
శత్రువులను ఓడించారు; సమరంబు తెగువ= యుద్దంలోని సాహసం; దీప్త లక్ష్మిన్‌= (ప్రకాశించే సంపదను; కరంబు+ఒనర్చున్‌= 
మిక్కిలి కలిగిస్తుంది; పుణ్యతమ లోకంబుల్‌+ఇచ్చున్‌= ఉత్తమ లోకాలను (ప్రసాదిస్తుంది; కావునన్‌= అందువలన; శూరుండు= 
వీరుడు; అధిక+పుణ్య+ఉదారుండు+అని= మిక్కిలి పుణ్యవంతుడని; ఇట్టు= ఈ విధంగా; దేవవ్రతుండు= భీషు ఇదు; 
ధర్మశూరునకున్‌= ధర్మరాజునకు; సమరానివర్తన జనవిశేషంబు+ఎటింగించెన్‌= వెనుదీయకుండా యుద్దంలో పాల్గొనే వీరుల 
విశేషాన్ని తెల్పాడు; అని చెప్పినన్‌= అని చెప్పగా; విని; అటమీందన్‌= ఆ తరువాత; వారల సం్రశ్న+ఉత్తరంబులు= వారి ప్రశ్నలూ 


శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము 337 


సమాధానాలు; ప్రవర్తిల్లిన విధంబులు= జరిగిన తీరులు; వినిపింపు ము+అనుటయున్‌= వినిపించవలసిం దని కోరగా. (జనమేజయుడు 
వైశం పాయనుడిని కోరగా). 

తాత్పర్యం: జనకుడు ఆ విధంగా పలికి తన మహిమచేత స్వర్గ నరకాలను చూపెట్టగా చూచిన అతడి సైన్యం విజృంభించి 
సాహసంతో శత్రువులను తరమటానికి పరుగెత్తి విజయం సాధించింది. యుద్దంలోని సాహసం (ప్రకాశించే సంపదను 
ఉత్తమలోకాలను ప్రసాదిస్తుంది. అందువలన వీరుడు మిక్కిలి పుణ్యవంతు' డౌతాడు అని ఈ విధంగా భీష్ముడు 
ధర్మరాజునకు వెనుదీయకుండా యుద్దంలో పాల్తొనే వీరుల విశేషాన్ని తెల్పాడు' అని చెప్పగా విన్న జనమేజయుడు 
వారి ప్రశ్నలూ సమాధానాలు తరువాత ఎట్టా సోగాయో వినిపించవలసిందని వైశంపాయనుడిని కోరాడు. 


ఆశ్వాసాంతము 

మ. పరమాయుః పరమార్థసిద్ది పరమ ప్రావీణ్య సంపాద నా 

దర సంభావిత భక్తలోక! నిగమాంతస్పీత హర్మా్యాగ్ర సం 

చరణ ప్రాఢమయూర! చిత్రమహిమా! సర్వాత్మ విజ్ఞాన సం 

పరిపాక ప్రకటాకృతీ! శమదమోద్దావాహిత స్వీకృతీ! 447 
ప్రతిపదార్థం: పరమ+ఆయుః= ఉత్కృష్టమైన ఆయుస్సు; పరమ+ అర్థసిద్ది= పురుషార్థాల్లో ఉత్తమమైన మోక్షాన్ని సిద్దింపజేయటంలోను; 
పరమ ప్రావీణ్య సంపాదన= శ్రేష్టమైన నైపుణ్యాన్ని సమకూర్చటంలోను; ఆదర= ఆసక్తివలన; సంభావిత= గౌరవించబడిన; భక్తలోక!= 
భక్తుల సమూహం గలవాడా!; నిగమ= వేదాలయొక్క; అంత= చివరి భాగాలైన ఉపనిషత్తులనే; సీత= ఉన్నతమైన; హర్మ్య+అ(గ్ర= 
సౌధం పైభాగాన; సంచరణ= విహరిస్తున్న ట్టి; ప్రాఢమయూర!= నిపుణమైన నెమలి అయినవాడా!; చిత్రమహిమా!= ఆశ్చర్యకరమైన 
మహిమలు కలవాడా!; సర్వ+ఆత్మ= సమస్తమూ తానే ఆత్మ అయినవాడనే; విజ్ఞాన= పరిజ్ఞానంయొక్క; సమ్‌+పరిపాక= ఉత్తమ 
పరిపక్వ స్థితివలననే; ప్రకట+ఆకృతీ!= స్పష్టమయ్యే స్వరూపం కలవాడా!; శమదమ+ఉద్భావాతీహ స్వీకృతీ!= శాంతిదాంతులతో 
కూడిన హృదయాలు గలవారిలో ఉంచబడినట్టి స్వీకారం కలవాడా! 
తాత్సర్యం: హరిహరనాథా! “నీ పరమ భక్తులకు పరిపూర్ణమైన ఆయుస్సును పురుషార్థాలలో (శ్రేష్టమైన మోక్షాన్ని, 
సమస్త కార్యాచరణచాతుర్యాన్ని ప్రసాదిస్తావు. వేదాలలో ఉపనిషత్తులలో వివిధవిధాలుగా (ప్రశంసించబడ్డ నీవు 
విశిష్టుడవు. నీ విచిత్రమహిమ సామాన్యులకు అవగతం కాదు. అయినా విశ్వమంతా నీవే నని భావించగల విజ్ఞాన 
ఖనులకు నీ మహిమ స్పష్టమే. అందుకే అట్లాంటి శమదమాది గుణగరిష్టులైనవారిని నీవెంతగానో ఆదరిస్తావు. 


క యమనియమాద్యష్టాంగ | క్రమాభ్యసన నిర్మథిత వికార సుచేతః 
కమలామోద మయాతా! । సమతా రాహిత్య శస్య! సర్వనమస్యా. 448 


ప్రతిపదార్థం: యమనియమ+ఆది= యమం నియమం మొదలుకొని అంటే ఆసనం ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, 
ధ్యానం, సమాధి - అనే; అష్ట+అంగ (క్రమ+అభ్యసన= ఎనిమిది అంగాలను [క్రమంగా అభ్యసించటంవలన; నిర్మథిత వికార= 
నశింప జేయబడినట్టి మార్పుగల; సుచేతః కమల= మంచి మనస్సనే పద్మానికి;ి ఆమోదమయ+ఆత్మా!= సుగంధరూపమైన 
స్వరూపంగలవాడా!; సమతా రాహిత్య శస్య!= సమత్వం అంటే సమభావం లేకపోవుటచే మాత్రము చెప్పదగినవాడా! అయినవాడా! 
(అంటే భగవంతుడు సమత్వం ఉన్నవాడు, అయితే ప్రజలచేత వారి వారి జ్ఞానాన్నిబట్టి (గ్రహించే తీరులో కనిపించే పద్దతిలో 
అసమానత్వమున్నవా డని అర్థం); సర్వనమస్యా!= సమస్త వ్యక్తుల నమస్సులను పొందదగినవాడా! 


తాత్పర్యం: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి - అనే అష్టాంగ 
యోగాభ్యాసం చేయటంవలన పరిశుద్దమైన మనస్సనే కమలానికి సుగంధమైన స్వరూపం కలవాడా! సమత 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


కలవాడుగా భగవంతుడు కీర్తించబడతాడు, అయితే భక్తుల మనోవైశిష్ట్యాన్నిబట్టి జ్ఞానాన్ని అనుసరించి తదుచితంగా, 
అసమానంగా చెప్పదగినవాడా! సర్వులచేత అంటే బ్రహ్మాదులచేత సైతం పూజించబడుతున్నవాడా! హరిహరనాథా! 
విశేషం: శస్యమనగా పైరు అనగా భోజ్యం. పరమేశ్వరుడు సమరూపంలో ఉన్నప్పుడు లౌకిక రసానుభూతికి విషయం 
కాకపోవటంచేత, సమతారాహిత్యంలోనే - అనగా కార్యరూపమైన (ప్రపంచరూపం పొందినప్పుడే భోజ్యుడవుతున్నాడని చెప్పవచ్చును. 


మాలిని: సమధిక నిరవద్య స్వైరనిత్య ప్రభుత్సా! 

విమల మహిమ హేలావిర్ణవత్సర్వ సత్తా! 

నమదమలినచిత్తొన్నత్య దీవ్యన్మహత్తా! 

దమమహిత తపస్సద్ధావ సంవేద్యతత్తా! 449 
ప్రతిపదార్థం: సమధిక= అన్నిటికంటే ఉత్తమమూ; నిరవద్య= దోష రహితమూ; స్వైర= స్వేచ్చాయుతమూ; నిత్య= శాశ్ళ్వతమూ 
అయినట్టి; ప్రభుత్వా!= ఆధిపత్యం కలవాడా! (సామర్థ్యం కలవాడా!); విమల= స్వచ్చమైన; మహిమ= మాహాత్మ్యం యొక్క; హేలా 
విలాసంవలన; ఆవిర్భవత్‌= పుట్టుతున్నట్టి; సర్వసత్త్వా!= సమస్త వస్తు సమూహం కలవాడా!; నమత్‌= నమస్కరిస్తున్న వారై; 
అమలినచిత్త= పరిశుద్దమైన మనస్సులు గల మహామునుల; జౌన్నత్య= గొప్పదనంవలన; దీవ్యత్‌= (ప్రకాశిస్తున్న; మహత్త్యా!= 
మహిమాన్వితుడైనవాడా!; దమ= ఇంద్రియ నిగ్రహంతో కూడిన; మహిత= శ్రేష్టమైన; తపః= తపస్సుయొక్క; సత్‌+భావ= సమున్నత 
భావంవలన; సమ్‌+వేద్యతత్త్యా!= విస్పష్టంగా తెలియదగ్గ వాస్తవరూపం కలవాడా! 
తాత్సర్యం: “అన్నిటి కంటే ఉత్తమమూ, దోషరహితమూ, స్వేచ్చాయుతమూ, శాశ్యతమూ అయినట్టి ఆధిపత్యం 
కలవాడా! స్వచ్చమైన మాహాత్మ్య విలాసంవలన పుట్టుతున్న సమస్త వస్తుసమూహం కలవాడా! పరిశుద్దాంతః కరణులై 
నమస్కరిస్తున్న మహర్షుల జొన్నత్యంవలన (ప్రకాశిస్తున్న మహిమాన్వితుడైనవాడా! ఇం(ద్రియనిగహంతో కూడిన 
గొప్ప తపస్సుయొక్క ఉనికివలన విస్పష్టంగా విదితమయ్యే వాస్తవరూపం కలవాడా! హరిహరనాథా! 
విశేషం: మాలినీవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరంతో యతిమైత్రి. 
ప్రాసనియమం ఉన్నది. 


గద్యము: 

ఇది శ్రీమదుభయ కవిమిత్త, కొమ్మనా మాత్యపుత్ర, బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 

శ్రీమహాభారతంబున శాంతి పర్వంబునందు ద్వితీయాశ్వాసము 

ప్రతిపదార్థం: ఇది= ఇది (ఈ శాంతిపర్వం ద్వితీయాశ్వాసం); శ్రీమత్‌+ఉభయకవిమిత్ర= సంపద్యుక్తమైన ఉభయ కవిమి(త్ర 
బిరుదాంకితుడైన (అంటే సంస్కృతాంధ్ర భాషాకవులకు మిత్రుడైన); కొమ్మన+ఆమాత్యపుత్ర= కొమ్మనమంత్రి పుత్రుడైన; 
బుధ+ఆరాధన విరాజి= విద్యాంసులచేత పూజించబడటంవలన (ప్రకాశిస్తున్న; తిక్కన సోమయాబి= యజ్ఞంచేసి సోమయాజి అయిన 
తిక్కన మహాకవిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీమహాభారతంబునందున్‌= శ్రీమహాభారతంలో; శాంతిపర్వంబునందున్‌= 
శాంతిపర్వంలో; ద్వితీయ+ఆశ్యాసము= రెండో ఆశ్యాసం. 
తాత్పర్యం: ఇది సంపద్యు క్ర మైన ఉభయకవిమిత్రు డనే బిరుదు గల, కొమ్మనమం త్రి పుత్రుడైన విద్యాంసులచేత ఆరాధించబడి 
(ప్రకాశిస్తున్న, తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతమందలి శాంతిపర్వంలోని ద్వితీయాశ్వాసం. 


శాంతిపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
శాంతిపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీధుర్యకరణ! సమ్య । గ్లోధాత్మ విహరణ! దివిజ పూజ్యచరణ! యా 

రాధకభరణ! నిరాధి । వ్యాధికరణ! సౌమ్యకిరణ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీధుర్యకరణ!= సంపదల భారాన్ని మోసేటట్టు చేసేవాడా!; సమ్యక్‌+బోధ= జ్ఞానవంతుల; ఆత్మ మనస్సులలో; 
విహరణ!= విహరించేవాడా!; దివిజ= దేవతలచేత; పూజ్య= పూజింపదగిన; చరణ!= పాదాలు కలవాడా!; ఆరాధక= పూజించే 


భక్తులను; భరణ!= పోషించేవాడా!; నిరాధివ్యాధికరణ!= మానసిక శారీరక రోగాలను నివారించగలవాడా!; సౌమ్యకిరణ!= 
చం[ద్రుడికిరణములవంటి చల్లని కిరణాలు కలవాడా!; హరిహరనాథా!= హరిహరనాథుడా! 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! నీవు భక్తులను సుసంపన్నులుగా చేయగల వాడవు. వాళ్ళ హృదయాలలో 
విహరించేవాడవు. దేవతల పూజలందుకొనే పాదాలు కలవాడవు. భక్తపోషకుడవు. మానసిక, శారీరక వ్యాధులను 
పారద్రోలేవాడవు తేజస్వంతుడవు. 


కాలనిరూపణాదులగు రణోపాయంబుల ప్రకారము (సం. 12-101-2) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు శూరులు పుణ్యతమ పురుషు లని విని 
కుంతీనందనాగ్రజుండు గంగానందనునితో('గాలనిరూపణాదులగు రగోపాయంబు లెటింగింపు' మనుటయు 
నతండు భరితాదరుందై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ 
మహారాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ రీతిగా; శూరులు= యోధులు; పుణ్యతమ పురుషులు+అని= 
ఎంతో పుణ్యాత్ములు అని; విని= ఆలకించి; కుంతీనందన+అ(గ్రజుండు= కుంతీదేవి కుమారులలో పెద్దవాడైన ధర్మరాజు; 
గంగానందనునితోన్‌= గంగాదేవి కొడుకైన భీష్ముడితో; కాలనిరూపణ+ఆదులు+అగు= తగిన కాలాన్ని నిరూపించటం మొదలైన; 
రణ+ఉపాయంబులు= సమర సన్నాహాలకు అనువైన ఎత్తుగడలను; ఎటింగింపుము= తెలియచెప్పుము; అనుటయున్‌= 
అనటంతోనే; అతండు= భీష్ముడు; భరిత+ఆదరుండు+ఐ= ఎంతో ఆనందించినవాడై. 


తాత్సర్యం: జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారతకథ చెప్పటం (ప్రారంభించాడు. 
ధర్మరాజు “శూరులు ఏ విధంగా పుణ్యాత్ములో” భీష్ముడి వలన విన్నాడు. “పోరుకు పోవటానికి వీలైన 
కాలనిరూపణం మొదలైన ఉపాయాలను తెలియచెప్పు'మని అడిగాడు. భీష్ముడు ఎంతో ఆనందంగా చెప్పటం 
మొదలు పెట్టాడు. 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ. 'వానయు సీతును వర్ణించి మండు వే। సవి గాక మున్న సస్యముల పంట 
లొదవెడు తటి నెత్తునది శత్రుపయిం। బూరి, గట్టియల్‌ నీళ్ళులు6 గలుగు తెరువు 
గాంజూచి నడచుట కర్ణంబు సిడములు(। గంకటంబులును బల్కలును విండ్లు 
మొదలగు నాయుధంబులు రథగజహయం । బుల సవరణలు నపూర్వభంగి 


తే. నొప్పి యరిభీకరంబులై యుండవలయు । శంఖ కాహళ పటహనిస్సాణ ముఖము 
లైన తూర్యముల్‌ మంచివి యైన లెస్స । యధిప విడిదల సమతల మగుట మేలు. 3 


ప్రతిపదార్థం: అధిప!= ఓ ధర్మరాజా!; వానయున్‌= వర్షాకాలాన్ని; సీతును= చలికాలాన్ని; వర్ణించి= విడిచిపెట్టి; మండు వేసవి= ఎండలు 
మండేకాలం; కాకమున్న= రాకముందే; సస్యముల పంటలు= పైరుపంటలు; ఒదవెడు తణిన్‌= లభించే సమయంలో; శత్రుపయిన్‌= 
పగవాళ్ళమీదికి; ఎత్తునది= దండెత్తాలి; పూరి= పచ్చగడ్డి; కట్టియల్‌= కట్టెలు; నీళ్ళులున్‌= నీళ్ళును; కలుగు తెరువుగాన్‌ చూచి= దొరకే 
మార్గంగా చూచికొని; నడచుట= దండయాత్ర చేయటం; కర్ణంబు= కార్యం; సిడములున్‌= జెండాలూ; కంకటంబులును= కవచాలూ; 
పల్కలును= డాళ్ళూ; విండ్లు= ధనుస్సులూ; మొదలగు= మొదలైన; ఆయుధంబులు= యుద్దసాధనాలు; రథగజహయంబుల= రథాల, 
ఏనుగుల, గుర్రాల; సవరణలున్‌= వాహనాద్యలంకరణలు; అపూర్వభంగిన్‌= ఇంతకుముందు లేని రీతిలో కొత్తగా; ఒప్పి= (ప్రకాశించి; 
అరిభీకరంబులు+ఐ= శత్రువులకు జడుపు పుట్టించేవై; ఉండన్‌ వలయున్‌= ఉండాలి; శంఖ= శంఖం; కాహళ= బాకా; పటహ= తప్పెట; 
నిస్పాణ ముఖములు+ఐన= చర్మవాద్యాలు మొదలైన; తూర్యముల్‌= యుద్ద వాద్యాలు; మంచివి+ఐన= బాగా మోగేవి అయిన; లెస్స= 
మంచిది; విడిదల= దండువిడిసే చోటు; సమతలము+అగుట= చదునుగా ఉండటం; మేలు= (శ్రేష్టం. 

తాత్సర్యం: వానలు పడేటప్పుడు, చలితో వణికేటప్పుడు, బాగా ఎండలు కాసేటప్పుడు కాక పంటలు పండేకాలంలో 
పగవాళ్ళపైకి దండెత్తి పోవాలి. పచ్చికా, కట్టెలూ, నీళ్ళూ దొరికే తోవలో దండును నడిపించుకొని పోవటం మంచిది. 
శత్రువులు కలవరపడేటట్టు జెండాలూ, కవచాలూ, డాళ్ళూ, ధనుస్సులూ మొదలైన ఆయుధాలను, రథాల ఏనుగుల 
గుర్రాల వాహనాలను ఇంతకుముందు కనీవినీ ఎరగని రీతిలో అమర్చుకొనాలి. హోరెత్తించే మంచి శంఖాలు, మంచి 
బాకాలు, మంచి డప్పులు మొదలైన చర్మవాద్యాలు ఉండటం మంచిది. సైన్యం బస చేసేచోటు ఎగుడూ దిగుడూ 
లేని చదునైన (ప్రదేశంగా ఉండాలి. 


క. చరుల( బనిచి యరుల తెజం | గరయుచు, వా రెదురు నడచునట్టి దయిన దె 
ప్పరపుందెరువున డప్పిం | బొరసినయెడ విడియుచోట( బొడుచు టురవగున్‌. 4 


ప్రతిపదార్థం: చరులన్‌= వేగులవాళ్ళను; పనిచి= పంపించి; అరుల తెజంగు= శత్రువుల నడతను; అరయుచున్‌= విచారిస్తూ; 
వారు= ఆ శత్రువులు; ఎదురునడుచునట్టిది+అయిన= ఎదుర్కోలుకు బయలుదేరి ఉంటే; దెప్పరము= సహింపరాని; తెరువునన్‌= 
తోవలోనూ; డప్పిన్‌= అలసటను; పొరసినయెడన్‌= పొంది ఉన్నప్పుడూ; విడియుచోటన్‌= సైన్యం బసలోనూ; పొడుచుట= యుద్దం 
చేయటం; ఉరవు+అగున్‌= తగినదవుతుంది. 
తాత్సర్యం: చారులను పంపించి విరోధుల మార్గాలను గూర్చి తెలిసికొనాలి. అప్పటికే వాళ్ళు దండెత్తి వస్తుంటే 
కాలుమోపటానికి వీలులేని త్రోవలలోగానీ, అలసిన సమయాలలోగానీ, దండు విడిసినపుడు గానీ వాళ్ళను చంపటం 
తగిన పద్దతి. 
ఆ. నిదురపోవుచోట నీరుదవ్వై వడ(। బడిన యెడను గూడుదడసి సొలసి 

నపుడు. జెదరియున్న యవసరమున( బగ । వారి బొడిచి చెఖుపవలయు నధిప! 5 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 341 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; నిదురపోవుచోటన్‌= పడుకొని నిద్రపోతున్న చోటులో; నీరు= నీళ్ళూ; దవ్వై= దూరమై; 
వడన్‌+పడినయెడను= ఎండదెబ్బ తగిలిన సమయంలోనూ; కూడు= తిండి; తడసి= ఆలసించి; సొలసినపుడున్‌= సొమ శసిల్లినపుడూ; 
చెదరిఉన్న అవసరమునన్‌= సేన అటు ఇటు చెల్పాచెదరై ఉన్నప్పుడూ; పగవారిన్‌= శత్రువులను; పొడిచి= బాధించి; చెఖుప వలయున్‌= 
నళింపచేయాలి. 


తాత్పర్యం: నిద్రపోతున్నప్పుడూ, నీళ్ళు దరిదాపుల్లో దొరక్క తపిస్తున్నప్పుడూ, తినటానికి తిండిలేక అలసిసొలసినపుడూ, 
సైన్యం అంతా చెల్లా చెదరైనపుడూ విరోధులను మట్టుబెట్టటం అతి సులభం. 


సీ. చెట్టును జాయియు మిట్టయు. బల్లంబు6 । గలిగినచోటు గాల్టలము నేల 
వినుము నీళ్ళును రొంపియును లేక సమవిశా । లమునైన చోటు గుజ్జముల నేల 
కమ్మి గ్రుంగక గదుగదుప రొంపులు గలు । గమి నొప్పుచోటు రథముల నేల 
యెడనెడ మ్రాంకులు మడువులు. గల చోటు । కురునాథ! యెజుంగుము; కరుల నేల 


ఆ. యేబలంబు దనకు నెక్కుడుం గలిగె న । బ్బలమునేల పోరుగలను గాగ 
నిను(డు సీతుగాలి వెనుకగా మొన నడ । పించి పొడువ సంభవించు జయము. 6 


ప్రతిపదార్థం: కురునాథా!= ఓ కౌరవరాజా! వినుము= ఆలకించుము; చెట్టును= (మ్రాను; జాయియున్‌= రాయీ; మిట్టయున్‌= 
మెరకా; పల్లంబున్‌= పల్లమూ; కలిగినచోటు= ఉన్న ప్రదేశం; కాల్బలము నేల= కాలినడకన పోయే సైన్యం ఉండే భూమిగాను; 
నీళ్ళును= జలమును; రొంపియును లేక= బురద లేని; సమవిశాలమున్‌+ఐన చోటు= చదునుగా విశాలంగా ఉన్న నేల; గుజ్జముల 
నేల= గుర్రాలు ఉండే స్థలంగానూ; కమ్మి= బండి చక్రం కమ్మి; క్రుంగక= దిగబడిపోకుండా; గదుగదుప రొంపులు= జారుడుగల 
బురదమట్టి; కలుగమి= ఉండక; ఒప్పుచోటు= తగినచోటు; రథమునేల= రథాలు ఉండే (ప్రదేశంగానూ; ఎడనెడన్‌= అక్కడక్కడ; 
'మ్రాంకులు= పెద్ద మాకులు; మడువులు= నీటిగుంటలూ; కలచోటు= ఉన్నస్థలం; కరులనేల= ఏనుగులు ఉండే చోటునుగానూ; 
ఎటుంగుము= తెలిసికొనుము; ఏ బలంబు= ఏ సైన్యం; తనకున్‌= తనకు (ఆ రాజునకు); ఎక్కుడు కలిగెన్‌= అధికంగా ఉండునో; 
ఆ+బలము నేల= ఆ సైన్యానికి అనువైన భూమిని; పోరుకలను కాంగన్‌= యుద్దభూమిగానూ; ఇనుండు= ఎండా; సీతుగాలి= 
చల్లటి గాలీ; వెనుకగాన్‌= వెనకబడ్డప్పుడూ అంటే తక్కువగా ఉన్నప్పుడు; మొనన్‌= సైన్యాన్ని; నడిపించి= తీసికొనివెళ్ళి; పొడువన్‌= 
పోరాడగా; జయము= గెలుపు; సంభవించున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓ కురునాథా! చెట్టూ, రాళ్ళూ, మెరకలూ, పల్హాలూ ఉండే ప్రదేశాన్ని పదాతిసైన్యానికి ఎంచుకొనాలి. 
నీళ్ళూ, బురదా లేని సమతల (ప్రదేశాన్ని గుర్రాల దండుకు వాడుకొనాలి. రథచక్రాల కమ్మీలు దిగబడని బురదమట్టి 
నేలను రథబలంకొరకు ఉంచుకొనాలి. అక్కడక్కడా చెట్టూ, నీటి గుంటలూ ఉండేచోట గజసేనను నిలబెట్టాలి. 
రాజు దగ్గర ఏ సేన ఎక్కువగా ఉంటుందో ఆ సేనకు అనువైన భూమిని యుద్దరంగం చేయాలి. ఎండ, చలిగాలి 
తక్కువగా ఉన్న రోజులలో దండెత్తితే జయం తప్పక కలుగుతుంది. 


చ. పలకలవార లగ్రమున( బన్న(గ విండులవారి ఘోటకం 
బుల6 గరులన్‌ రథంబులను భూవర! వెన్వెనుకం గ్రమంబునన్‌ 
నిలిపిన గూడి నిల్లిన యనీకమునం గడుమంచి యోధులం 
గలయంగ నెందు నయ్యయి ప్రకారము వారల నిల్ప బల్ప్చగున్‌. 7 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; పన్నంగన్‌= యుద్దానికి సిద్దపడగా; పలకలవారలు= డాలు మొదలైన ఆయుధాలను ధరించిన 
వాళ్ళు; అ(గ్రమునన్‌= ముందునా; వెన్వెనుకన్‌= ఆ వెనుకాల వెనకాలనే; క్రమంబునన్‌= ఒకటి తరువాత ఒకటిగా; విండులవారిన్‌= 
ధనుర్జారులను; ఘోటకంబులన్‌= గుర్రాలను; కరులన్‌= ఏనుగులను; రథంబులను= రథాలను; నిలిపినన్‌= మోహరింపచేయగా; 
కూడి నిల్చిన= చేరి నిల్చున్న; అనీకమునన్‌= సేనయందు; కడున్‌= మిక్కిలి; మంచి యోధులన్‌= వీరభటులను; కలయంగన్‌= 
అంతటా; ఎందున్‌= ఎక్కడైననూ; ఆ+అయి ప్రకారము= ఆయా తీరుల; వారలన్‌= వాళ్ళనందరినీ; నిల్పన్‌= ఉంచటం; 
బల్పు+అగున్‌= పుష్టిమంతం అవుతుంది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! డాలు మొదలైన ఆయుధసామగ్రిని ధరించినవాళ్ళను సేనలో మొదట నడిపించాలి. 
ఆ తరువాత విండ్డు ధరించే వాళ్ళనూ, ఆ వెనక గుర్రాలసేననూ, ఆ వెనుకనే గజ బలాన్నీ, ఆ వెనువెనుకనే 


రథబలాన్నీ నిలబెట్టాలి. వాళ్లల్లో మంచి వీరులను ఏరి అక్కడక్కడా నిలిపినట్టయితే అది మరింత బలాన్ని 
చేకూరుస్తుంది. 


ఆ. బంటు లుత్సహించి పగణిపోయిరి పోయి । రంచు( గడంగి బొబ్బలార్పు లెసంగ 
నతి రయమున నడరు నట్లుగ దొర సము । ద్దతి యొనర్ప్వవలయు. దాంకుదలల. 8 


ప్రతిపదార్థం: బంటులు= సైనికులు; ఉత్సహించి= విజృంభించి; పగణ= శత్రువులు; పోయిరి పోయిరి= పారిపోయారు 
పారిపోయారు; అంచున్‌= అంటూ; కడ(గి= ప్రయత్నించి (పూనుకొని); బొబ్బలు+ఆర్పులు= పెద్ద అరుపులు; ఎసంగన్‌= 
అతిశయించగా (ఎక్కువ కాగా); అతిరయమునన్‌= ఎంతో తొందరగా; అడరునట్టుగన్‌= విజృంభిస్తున్నట్టుగా; తాతుదలల= యుద్దం 
ప్రారంభంలో; దొర= రాజు; సముద్దతి= ఎక్కువైన ఉద్దృతిని (ఆర్భాటాన్ని); ఒనర్చన్‌ వలయున్‌= చేయాలి. 


తాత్పర్యం: యుద్దం మొదలుకాగానే శత్రువులకు బెదరు పుట్టేటట్టు భటులు “శత్రువులు పారిపోయారు పారిపోయారు” 
అంటూ పెద్దపెట్టున అరుపులూ రంకెలూ వేయాలి. రాజు కూడా అపుడే విజృంభిస్తున్నట్టుగా సముద్ధతి చేయాలి. 


వ. అనుటయు. గౌంతేయాగ్రజుండు శాంతనవునితో 'బం ట్లెట్టివారు గావలయు?'నని యడిగిన, నతం 
డిట్లనియె. 9 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని మాట్లాడగానే; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి పెద్దకుమారుడు ధర్మరాజు; శాంతనవునితోన్‌= 
శంతను పుత్రుడు భీష్ముడితో; బంట్టు= యోధులు; ఎట్టివారు, కావలయును= ఎట్లాంటి వాళ్ళను కూర్చుకొనాలి; అని అడిగినన్‌= 
అని అడుగగా; అతండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు 'యుద్ద భటులు ఎట్లాంటి వారైతే బాగుంటుంది? అని అడగగానే 
భీషు డు ఇట్టా చెప్పాడు. 
తే ఏనుంగేనుంగు. బేర్డిన టైసకమెసంగు | నంగముల సొంపుం బులికిని సింగమునకుం 

బుట్టినట్టి యుగ్రతయును గట్టి మెజియ । వలను6 గల యోధవీరులు వలయు ననికి. 10 
ప్రతిపదార్థం: ఏనుంగు= ఏనుగు; ఏనుంగున్‌= మరో ఏనుగుతో; పేర్చినట్టు= విజృంభించేటట్టు; ఎసకమెసంగు= ఉప్పాంగు; 
అంగముల సొంపున్‌= అవయవ సమృద్ధిని; పులికిని= పులికీ; సింగమునకున్‌= సింహానికీ; పుట్టినట్టి= జని శ్రంచినట్టి; ఉగ్రతయును= 


భీకరత్వమూ; గట్టి మెజయన్‌= శౌర్యాన్ని ప్రదర్శించే; వలనున్‌+కల= నేర్పు ఉన్న; యోధవీరులు= వీరులైన బంట్లు; అనికిన్‌= 
యుద్దానికి; వలయున్‌= కావాలి. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 343 


తాత్పర్యం: ఏనుగు మరో ఏనుగుతో తలపడి విజ్బంభించేటప్పటి కండబలం, పులికీ సింహానికీ ఉన్నంత భీకరత్వం, 
తమ పౌరుషాన్ని ప్రదర్శించుకొనగల చాకచక్యం గల బంట్టు యుద్దంలో అవసరం. 


వ. దేశ విశేషంబు లాకర్ణింపుము: గాంధార సింధు సౌవీరులు కఠారంబుల సబళంబులం బరిశ్రమంబు గలిగి 
బలశౌర్య సమగ్రులై సర్వసమరంబులకు€ జాలియుండుదు; రౌశీనరు లెల్ల కైదువులకు నేర్చి సత్వవంతులై 
యుండుదురు; ప్రాచ్యు లేనిక కయ్యంబునకు నేర్తురు; కపట యోధులై యుండుదురు; యవనులు. 
గాంభోజులును మధుర చుట్ల దేశంబులవారును గుట్టిపు బవరంబులకు నలవడి యుండుదురు; ఘూర్ణరులు 
బ్రద్దపరుల నడిదంబులం బరిణతులై యుండుదురు; మాళవులు రథంబులు మొదలైన చతురంగ బలంబుల 
సంగరంబులం జతురులై యొక్క. డొక్కండ పెక్కండ్రకైన నోర్షియుండుదురు; గొందటి(గొందటి నిర్దేశించితి; 
మటియు ననేకదేశంబులవారు వివిధ ప్రకారంబుల నుండుదు; రయ్యై తెఅంగు లెటింగి పెనంగించి జయంబు 
గొనునది' యనిన ధర్మనందనుండు 'జయించు సైన్యంబులం దోంచు లక్షణంబులు వినవలతు'ననవుడు భీష్మ 
డతని కిట్లనియె. 11 


ప్రతిపదార్థం: దేశవిశేషంబులు= దేశ విశేషాలను గూర్చి; ఆకర్లింపుము= వినుము; గాంధారసింధు సౌవీరులు= గాంధార సింధు 
సౌవీరదేశ వీరులు; కఠారంబులన్‌= కత్తులతో; సబళంబులన్‌= ఈటెలతో; పరిశ్రమంబు+కలిగి= బాగా సాధనచేసి; బలశౌర్య 
సమగ్రులు+ఐ= పరాక్రమ, పౌరుషశక్తి, సంపన్నులయి; సర్వసమరంబులకున్‌= ఎన్నిరకాల యుద్దాలకైనా; చాలి, ఉండుదురు= 
సమర్గులై ఉంటారు; ఉశీనరులు= జౌశీనరదేశం వాళ్ళు; ఎల్లకైదువులకున్‌= అన్ని ఆయుధాలను ఉపయోగించటంలో; నేర్చి= 
పట్టుగలిగి; సత్య వంతులు+ఐ= బలిష్టులై; ఉండుదురు= ఉంటారు; ప్రాచ్యులు= తూర్పుదేశీయులు; ఏనికకయ్యంబునకున్‌= గజ 
యుద్దంలో; నేర్తురు= ఆరి తేరినవాళ్ళుగాను; కపట యోధులు+ఐ= మోసకారులైన వీరులై; ఉండుదురు= ఉంటారు; యవనులు= 
యవనదేశస్థులూ; కాంభోజులును= కాంభోజ యోధులూ; మధురచుట్ల దేశంబులవారును= మధుర చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళూ; 
గుజ్జపుబవరంబులకున్‌= ఆశ్విక యుద్ధాలకు; అలవడి ఉండుదురు= తగి ఉంటారు; ఘూర్జరులు= ఘూర్ణరసేనలు; బ్రద్దపరులన్‌= 
ధనుర్విద్యలోనూ; అడిదంబులన్‌= కత్తీకటారులు తిప్పటంలోనూ; పరిణతులు+ఐ= చేయి తిరిగినవాళ్ళె; ఉండుదురు= ఉంటారు; 
మాళవులు= మాళవభటులు; రథంబులు= రథాలు మొదలైన; చతురంగబలంబులన్‌= నాలుగు రకాలైన యుద్ద సైన్యంతో; 
సంగరంబులన్‌= యుద్దాల్లో; చతురులు+ఐ= నేర్సరులై; ఒక్క(డొక్కండు= ఒక్కొక్కడే; పెక్కండ్రకున్‌+ఐనన్‌= చాలామందిని 
ఎదుర్కొనటానికైనా; ఓర్చి= తాళ కలిగి; ఉండుదురు= ఉంటారు; కొందణన్‌+కొందణన్‌= కొద్దిమందిని మాత్రమే; నిర్లేశించితిన్‌= 
నిరూపించి చెప్పాను; మజీయున్‌= ఇంకా; అనేక దేశంబులవారు= ఎన్నో దేశాలవాళ్ళు; వివిధ ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; 
ఉండుదురు= ఉంటారు; ఆ+ఆ+తెజంగులు= ఆయా పద్దతులు; ఎజింగి= తెలిసికొని; పెనంగించి= పోరాడేటట్టు చేసి; 
జయంబున్‌= గెలుపును; కొనునది= చేపట్టాలి; అనినన్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; జయించు= విజయం సాధించే; 
సైన్యంబులన్‌= సేనలలో; తోయ= కనబడే; లక్షణంబులు= ఆనవాళ్ళను; వినవలతున్‌= వినాలని ఉన్నది; అనవుడున్‌= అని 
అనగానే; భీష్ముండు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= మాట్లాడాడు. 


తాత్పర్యం: ఇక ఆయాదేశాల వీరభటుల స్వభావాలు ఎట్టా ఉంటాయో చెప్పుతాను వినుము. గాంధార, సింధు, 
సౌవీర దేశవీరులు కత్తులతో ఈటెలతో బాగా సాధన చేసిన వాళ్ళు. ఏళ్ళు ఏ యుద్దం చేయటానికైనా సంసిద్దులే. 
బాశీనరదేశంవాళ్ళు అన్ని ఆయుధాలను పట్టగలిగే సత్తువ కలవాళ్ళు, పుష్టికలవాళ్ళు. తూర్పుదేశం సేనలు ఏనుగులు 
ఎక్కిచేసే యుద్దాలలో ఆరితేరినవాళ్ళు. వీళ్ళు గదాయుద్దంలోనూ మంచి ఘటికులు. యవనులు, కాంభోజులు, 
మధుర చుట్టూ ఉన్నదేశాలవాళ్ళు గుర్రాలనెక్కి చేసే యుద్ధంలో మంచి పట్టుగలవాళ్ళు. ఘూర్దరులు బాణం 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


విసరటంలో, కత్తులూ, కటారులూ తిప్పటంలో చేయితిరిగినవాళ్ళు. మాళవులు రథ, గజ, అశ్వ, పదాతిదళాల పోరులో 
పండబారిన వాళ్ళు. ఒక్కొక్కడు వేలమంది పెట్టు. ఇంతదాకా నీకు చాలా కొద్ది మందిని గూర్చి మాత్రమే తెలిపాను. 
ఇంకా అనేక దేశాలసేనలు ఎన్నో యుద్దవిధానాలలో మంచి నేర్చరులై ఉంటారు. ఆయా యుద్దపు మెలకువలు 
తెలిసికొని ఎదిరించి. విజయాన్ని సాధించాలి” - అని అనగానే ధర్మరాజు 'జయం సాధించే సేన ఏ లక్షణాలతో 
ఉంటుందో చెప్పు'మనగానే భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


ధర్మజునకు భీష్ముడు శకునాపశకునములు దెలుపుట (సం. 12-103-2) 


క సైనికుల మనము లుత్సా । హానూనము లగుచునుండు, హయహేషణముల్‌ 
వీనులకును సొగియించు, గ । జానీకము లుబ్బు విజయ మగు సైన్యమునన్‌. 12 


ప్రతిపదార్థం: విజయము+అగు= జయం కలిగే; సైన్యమునన్‌= సేనలో; సైనికుల= సేనలయొక్క; మనములు= మనస్సులు; 
ఉత్సాహ= సంతోషంతో; అనూనములు= తక్కువకానివి అంటే మరింత ఆనందించేవి; అగుచున్‌= అవుతూ; ఉండున్‌= ఉంటాయి; 
హయ= గుర్రాల; హేషణముల్‌= సకిలింతలు; వీనులకునున్‌= చెవులకు (వినటానికి); సొగియించున్‌= ఇంపు కలిగిస్తాయి; 
గజ+అనీకములు= ఏనుగుల దండు; ఉబ్బున్‌= విజృంభిస్తుంది. 


తాత్సర్యం: జయం లభించే సేన మంచి ఉత్సాహంగా ఉంటుంది. గుర్రాల సకిలింతలు చెవికి ఇంపుగా వినిపిస్తాయి. 
ఏనుగుల గుంపు విజృంభిస్తుంది. ఇవి గెలుపునకు సూచకాలు. 


క. మృగములు. బక్షులు ననులో । మగతిం జరియించు, వెనుక మందానిలు. డిం 
పుగ వచ్చి మెలంగు6 గడు మే । లగుమాటలు వొడము గెలుచునట్టి బలమునన్‌. 13 


ప్రతిపదార్థం: గెలుచు+అట్టి= జయం ప్రాప్తించే; బలమునన్‌= సైన్యంలో; మృగములున్‌= మెకాలూ; పక్షులున్‌= పిట్టలూ; 
అనులోమగతిన్‌= సవ్యం అయిన పోకడలతో; చరియించున్‌= తిరుగుతాయి; వెనుకన్‌= తరువాత; మందానిలుండు= పిల్లగాలి; 
ఇంపుగన్‌= హాయిగా; వచ్చి= తాకి; మెలంగున్‌= విసరును; కడుమేలు+అగు= ఎంతో మంచిని కోరే; మాటలు= సల్లాపాలు; 
పొడమున్‌= పుట్టుతాయి (వినిపిస్తాయి). 


తాత్పర్యం: విజయం చేకూరుతుం దనటానికి గుర్తుగా జంతువులూ పక్షులూ అనుకూలంగా తిరుగుతాయి. 
చిరుగాలులు వీస్తూ సంతోష పెట్టుతాయి. సైన్యంలోనుండి శుభంకరమైన పల్కులే వినిపిస్తాయి. 
క వెలడు నెడందెలివితో న। గ్నులు వలపల సుడియు శిఖల( గొమరగు( దూర్యం 

బులు గంభీరధ్వనులం । జెలంగును జయము గొనునట్టి సేనం గుమారా! 14 


ప్రతిపదార్థం: కుమారా!= ఓ బిడ్డా!; జయము= గెలుపు; కొనునట్టి= చేపట్టే; సేనన్‌= సైన్యంలో; వెలడు= బయలుదేరే; ఎడన్‌= 
సమయంలో; తెలివితోన్‌= ప్రకాశంతో (తేజస్సుతో); అగ్నులు= నిప్పులు; వలపల= కుడివైపుగా; సుడియు= తిరిగే (వ్యాపించే); 
శిఖలన్‌= మంటలతో; కొమరు+అగున్‌= ఒప్పుతాయి; తూర్యంబులు గంభీరధ్వనులన్‌= వాద్యాలు పెనుమోతలతో; చెలగున్‌= 
మార్రోగుతాయి. 

తాత్సర్యం: ఓ బిడ్డా! విజయం పొందే సేన సమరానికి సాగిపోయేటప్పుడు అగ్నిజ్వాలలు ఎ(ర్రగా కుడివైపుగా 
మండుతాయి. యుద్ద భేరీలు ధణధణమంటూ భోరున మోగుతాయి.' 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 345 


క. అని చెప్పి మజియు నతం డి । ట్లను 'ముట్టిన పగజసొంపునడంచుట యొప్పున్‌ 
విను కయ్యమునకుం గాల్హ । వ్వినం బాటిలు దురిత మెట్టి విభునకు నైనన్‌. 15 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; మజీయున్‌= మళ్ళీ; అతండు= భీష్ముడు; ఇట్టు= ఇట్లా; అనున్‌= పలికాడు; ముట్టిన= 
చుట్టుముట్టిన; పగణిు= శత్రువులయొక్క; సొంపున్‌= పెంపును; అడచుట= అణగదొక్కటం (నశింపచేయటం); ఒప్పున్‌= తగి 
ఉంటుంది; విను= ఆలకించుము; కయ్యమునకున్‌+కా బ్రవ్వినన్‌= యుద్దానికి సిద్ధపడితే; ఎట్టి= ఎంతటి; విభునకున్‌= దొరకైనా; 
దురితము= పాపం; పాటిలున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: అని చెప్పి భీష్ముడు తిరిగి ఇట్లా అన్నాడు. “అయితే ఊరకనే ఎదుర్కొన్న శత్రువుల పొగరు అణచటం 
మంచిదే. ఇంకొక విషయం కూడా బాగా వినుము. తనకు తానై యుద్దానికి తలపడితే మాత్రం ఎట్లాంటి రాజుకైనా 
పాపం చుట్టుకొంటుంది. 


క. చెటువు నడు మవిసినను బెను । వెఐ మెకములు సెదరినను వివేకనిధీ! యు 
కృజి బహుళసైన్య మటిముటి( । బజిచిన నాంగంగ రాదు బలియుర కైనన్‌. 16 


ప్రతిపదార్థం: వివేకనిధీ!= జ్ఞానంగల ధర్మరాజా!; చెఖువు= చెరువుకట్ట; నడుము= నట్టనడిమి భాగం; అవిసినను= గండిపడినా; 
పెనువెజన్‌= మిక్కిలి భయంతో; మెకములు= జంతువులు; చెదరినను= అటూ ఇటూ పారిపోయినా; ఉక్కు+అథి= శక్తిలేక; 
బహుళసైన్యము= అధికమైన; అటిముటిన్‌= తత్తరపాటుతో ఎక్కడివక్కడ; పజచినన్‌= పరుగులు పెట్టినా; బలియురకున్‌+ఐనన్‌= 
ఎంతటి బలవంతులకైనా; ఆంగంగన్‌= ఆపటం; రాదు= కుదరదు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! నడిగట్టు తెగిన చెరువునీళ్ళను, బెదరి పారిపోయే (క్రూరమృగాలను, యుద్దం చేసే 
ఓపికలేక పిరికితనంతో పారిపోయే సైన్యాన్ని అడ్డుకొనటం ఎట్లాంటి మహామహుడికైనా తగదు. 


క. విను కొందజైనం గడు దెం । పున మార్మొని కడిమి మీటి పొంగి యడరినన్‌ 
మొన యెంతయైన విటుగుం; । జనునే కయ్యంబు వొడువ శక్తుల కైనన్‌. 17 


ప్రతిపదార్థం: విను= వినవలసింది; కొందణు+ఐనన్‌= కొద్దిమంది అయినా; కడున్‌+తెంపునన్‌= ఎంతో సాహసంతో; మార్కొని= 
ఎదురొడ్డి; కడిమిమీణీ= మించిన పరాక్రమంతో; పొంగి= ఉబ్బి; అడరినన్‌= విజృంభించగా; మొన= సైన్యం; ఎంత+ఐనన్‌= ఎంత 
పాటిదైనా; విటుగున్‌= ఓడుతుంది; శక్తులకున్‌+ఐనన్‌= ఎంతటి సమర్ధుల (నేర్పరుల)కైనా; కయ్యంబు= పోరు; పొడువన్‌+చనునే?= 
కలిగించటం తగునా? 


తాత్సర్యం: ఒక విషయం వినుము. సైన్యంలో కొద్దిమంది అయినా తెగించి ఎంతో పరాక్రమంతో ఎంతో ఉత్సాహంతో 
విరుచుకుపడితే ఆ సైన్యం ఎంత పాటిదైనా చెల్లాచెదరైపోతుంది. ఎంత సామర్థ్యం కలవాళ్ళకైనా పోరాడటం సరైన 
పద్దతి కాదు. ఎక్కువ సైన్యం ఉంటేనే జయించటం సాధ్యం అనుకొనకూడదు. (ఒకొక్కప్పుడు తక్కువ సైన్యం 
ఉన్నా జయించవచ్చని భావం). 


క క్షమ మేలగు; నైన నతి । క్షమ దైన్యము. దెచ్చు నెదురు గర్వించినం గ 
య్యము వొడిచి గెలిచి యరిశే। షమునెడ సదయక్షమా విశదు( డగు టొప్పున్‌.' 18 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: క్షమ= ఓర్పు; మేలు+అగున్‌= మంచిదే అవుతుంది; ఐనన్‌= అయినా; అతిక్షమ= మితిమీరిన సహనం; దైన్యమున్‌= 
తక్కువతనాన్ని; తెచ్చున్‌= తెచ్చిపెట్టుతుంది; ఎదురు= పగవాడు; గర్వించినన్‌= గర్వపడితే; కయ్యము+పొడిచి= పోరుపెట్టుకొని; 
గెలిచి= జయించి; అరిశేషము+ఎడన్‌= మిగిలిన శత్రువుల విషయంలో; సదయజ= కరుణతో కూడిన; క్షమావిశదుండు+అగుట= 
ఎంతో ఓర్పు కలిగి ఉండటం; ఒప్పున్‌= ఒప్పుతుంది. 


తాత్పర్యం: ఓ రాజా! ఓర్పు వహించటం మంచిదే కాని (శ్రుతిమించిన సహనం దైన్యానికి త్రోవతీస్తుంది. 
పగవాడు పొగరుబోతు అయితే యుద్దంచేసి గెలవాలి. మిగిలిపోయిన శత్రువులపట్ట ఎంతో శాంతి, దయా 
కనబరచాలి.” 


రాజు పగణయెడ నుండవలయు విధము (సం. 12-104-2) 


వ. అనిన నప్పాండవోత్తముండు 'పుడమిజేయ పగఅయెడ నెట్టివాండు గావలయు?ిననవుడు నా భూపతితో 
భీష్ముండు “బృహస్పతి దివస్పతి కెజింగించిన తెటిం గుపదేశించెద' నని యి ట్లనియె. 19 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన భీషు డితో; ఆ+పాండవ+ఉత్తముండు= ఆ పాండవులలో ముఖ్యుడైన ధర్మరాజు; పుడమి టే(డు= 
భూపతి (రాజు); పగజ+ఎడన్‌= విరోధులపట్ట; ఎట్టివాడు= ఎట్లాంటివాడు; కావలయున్‌= అయి ఉండాలి; అనవుడున్‌= అనగానే; 
ఆ భూపతితోన్‌= ఆ రాజుతో; భీష్ముండు= భీష్ముడు; బృహస్పతి= దేవతల గురువు; దివస్పతికిన్‌= స్వర్గానికి రాజైన ఇంద్రుడికి; 
ఎటింగించిన= తెలిపిన; తెజుంగు= విధానం; ఉపదేశించెదను= బోధపరుస్తాను; అని= అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడితో ధర్మరాజు 'రాజు విరోధుల విషయంలో ఎట్టా ప్రవర్తించాలి?” అని అడిగాడు. భీష్ముడు 
“ఒకప్పుడు బృహస్పతి ఇంద్రుడికి చెప్పినట్టుగానే నీకూ చెప్పుతాను విను'మని ధర్మరాజుతో ఇట్లా చెప్పటం 
(ప్రారంభించాడు. 


చ. విను మరి జంపనుం జెటుప వేచుట లెస్స; ప్రతాప భాషణం 
బున వెడ నుల్లికుట్టులను బొంకుల వాని గలంగం జేసి రేం 
చిన దన పూయు దప్పు నబిసేయని చందము నమ్మి యున్న చా 
డును మెటియంగ( బల్కుచు€ గడున్‌ మది నమ్మకయుండం గాం దగున్‌. 20 


ప్రతిపదార్థం: వినుము= వినుము; అరిన్‌= పగవాడిని; చంపనున్‌= చంపటానికి; చెటుపన్‌= పాడు చేయటానికి; వేచుట= ఎదురు 
చూడటం; లెస్స= మంచిది; ప్రతాప భాషణంబునన్‌= కరకు మాటలతోనూ; వెడన్‌= పొల్గుకూతలతోనూ; ఉల్లికుట్టులను= సూటిపోటి 
మాటలతోనూ; బొంకులన్‌= అబద్దాలతోనూ; వానిన్‌= పగవాడిని; కలంగన్‌+చేసి= కలవర పెట్టి; రేంచినన్‌= రెచ్చిపోగా; తన= 
తనదైన; పూయపు= ప్రయత్నం; తప్పున్‌= చెడిపోతుంది; అజ చేయని చందమున్‌= దగా చేయని పద్ధతితో; నమ్మి+ఉన్న= నమ్మకం 
పెట్టుకొన్న; చాడ్పును= తీరును; మెజయంగన్‌= ఒప్పేటట్టు (వ్యక్తమయ్యేటట్టు; పల్కుచున్‌= మాట్లాడుతూ; కడున్‌= మిక్కిలి; 
మదిన్‌= మనస్సులో; నమ్మక= విశ్వసించకుండా; ఉండంగాన్‌+తగున్‌= ఉండటం మంచిది. 

తాత్పర్యం: పగవాడిని తుదముట్టించాలన్నా, పాడుచెయ్యాలన్నా అనువుకొరకు వేచి ఉండాలి. అంతేకాని కరుకుగా 
మాట్టాడిగాని, వ్యర్థంగా మాటలాడిగానీ, పుల్లవిరుపు మాటలాడిగాని, అబద్దా లాడిగాని వాళ్ళను కలవరపెట్టకూడదు. 


అట్లా రెచ్చగొడితే తాను తలపెటిన (ప్రయత్నాలకు అడ్డుపుల్లలు పడతాయి. వాళ్ళను మోసగించని రీతిలో నమ్మినట్లు 
ధా యు టాం (30) 
మాటలలో కనబరచాలి. కాని, లోపల ఏ మాత్రమూ నమ్మకం పెట్టుకొనకూడదు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 347 


చ. అరిపయి వీశనెత్తి చనునప్పుడు. దేనియ లుట్టు నట్లుగా 
నరపతి వాని వారలు వినం బ్రియమాడుట మేలు; పక్షి( దా 
దిరముగ( జేయంగా మృగము తే(కువ వాపను వే(టకా(డు త 


త్వ్వరములు సూపికాదె తుది జంప. దెగుం దనబారి. బాటినన్‌. 21 


ప్రతిపదార్థం: అరిపయిన్‌= శత్రువుమీదికి; వీ(కన్‌= పరాక్రమంతో; ఎత్తి= దండెత్తి; చను+అప్పుడున్‌= వెళ్ళేటప్పుడు; 
నరపతి= రాజు; వాని వారలు= వాళ్ళవాళ్ళు; వినన్‌= వినేటట్టు; తేనియలు= తీయదనం; ఉట్టునట్టు+కాన్‌= ఉట్టిపడేటట్టుగా; 
'ప్రియము= ఇచ్చకాలు; ఆడుట= పలకటం; మేలు= బాగు; వేటగాండు= బోయ; తనబారిన్‌= తన గురి (దృష్టి) నుండి; 
పాటినన్‌= తప్పుకొనిపోగా; తాన్‌= తాను (బోయ); పక్షిన్‌= పిట్టను; తిరముగన్‌= స్థిరంగా (కదలకుండేటట్టు); చేయంగాన్‌= 
చేయటానికి; మృగము= జంతువు; తేకువ= భయం; పాపను అని= పోగొట్టటానికి; తద్‌= ఆయా పిట్టలయొక్క, 
జంతువులయొక్క; స్వరములు= కూతలు(అరుపులు); చూపి= కలిగించి; తుదిన్‌= చివరకు; చంపన్‌= ప్రాణం తీయటానికి; 
తెగున్‌+కాదె!= సాహసించును కదా! 


తాత్సర్యం: తన గురినుండి తప్పించుకొని తన స్థానంలో దిటవుగా ఉన్న పర జంతువుకూ కలిగే భీతిని 
పోగొట్టటానికి ఆయా పక్షుల జంతువుల కూతలూ అరుపులూ పెట్టించి రప్పించి, చివరకు వాటి ప్రాణాలు తీయటానికి 
బోయవాడు పూనుకొంటాడు. అట్లాగే పగవాడి మీదికి పోయేటప్పుడు రాజు వాళ్ళ దగ్గరి వాళ్ళు వినేటట్టు తీయగా 
కమ్మగా ఇచ్చకాలాడి తప్పించుకొన్న శత్రువును రప్పించి చంపటం తగిన వ్యవహారం అనిపించుకొంటుంది. 


నిశేషం: అలం: నిదర్శనం. 


ఉ. వేమటు శత్రునిం బరిభవించుట, రిత్తకు రిత్త వైరముం 
దా మది. బెట్టికోలు సుఖతంత్రము గాదు, సుసంధికాలమున్‌ 
సీమ దగంగ రూపడంగం జేయుటయున్‌ వల; దగ్గమైన వా 
దేమెయి నైన వధ్యు డను నిట్టి వినిశ్చయ మాత్మం గల్లుటన్‌. 22 


ప్రతిపదార్థం: అగ్గము+ఐనవా(డు= స్వాధీనుడైనవాడు; ఏమెయిన్‌+ఐనన్‌= ఎట్లాగైనా; వధ్యుండు= చంపదగినట్టివాడు; అను+ఇట్టి= 
అనేటి; వినిశ్చయము= గట్టి భావం; ఆత్మన్‌= తనలో; కల్గుటన్‌= కలిగి ఉండటం వలన; వేమణు= మాటిమాటికి; శత్రునిన్‌= 
పగవాడిని; పరిభవించుట= అవమాన పరచటం; రిత్తకు రిత్త= నిష్కారణ; వైరమున్‌= విరోధాన్ని (పగను); తాన్‌= తానుగా; మదిన్‌= 
మనస్సులో; పెట్టికోలు= పెట్టుకొనటం; సుఖతం(త్రము+కాదు= క్షేమమైన ఉపాయం కాదు; సుసంధికాలమున్‌= చక్కగా ఒక 
ఒప్పందానికి వచ్చే సమయానికి; పీమ= ఎల్లను (సరిహద్దును); తగంగన్‌= ఒప్పిదంగా; రూపు+అడ(గన్‌+చేయుటయున్‌= రూపు 
మాపుచేయటం; వలదు= ఒప్పుదు. 

తాత్పర్యం: చేజిక్కిన శత్రువును ఎట్టాగైనా జయించవచ్చనే గట్టి నిర్ణయాన్ని లోపలపెట్టుకొని పగవాడిని అదే పనిగా 
అవమానించటం, ఎపుడూ పగతో ఉండటం సరైన సంధి కుదుర్చుకొనే సమయంలో, రాజ్యపు సరిహద్దులను 
నామరూపాలు లేకుండా చేయటం అనేవి తగని పనులు. 


క కాల విపర్యయమున నర । పాలుండు దా మైొక్కియైనం బగతుC గలిసి త 
చ్లీలమెతి(గి తటియైనం । గాలునిపురి కనుచునది సుకరముగ వానిన్‌. 23 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కాల విపర్యయమునన్‌= కాలం కలిసిరానపుడు; నరపాలుండు= రాజు; తాన్‌+(మొక్కి+ఐనన్‌= తనకు తానుగా 
నమస్కరించి అయినా; పగతున్‌+కలిసి= శత్రువుతో కూడి; తద్‌+శీలమున్‌= అతడి నడవడిని; ఎణింగి= తెలిసికొని; తణి+ఐనన్‌= 
సమయం వచ్చినప్పుడు; వానిన్‌= ఆ విరోధిని; సుకరముగన్‌= మిక్కిలి తేలికగా; కాలునిపురికిన్‌= యమునిపట్టణానికి; అనుచునది= 
పంపాలి. 


తాత్పర్యం: శత్రువునకు కాలం అచ్చివచ్చినప్పుడు తనకు తానుగానే మొక్కుకొని అయినా లొంగిపోవాలి. అతడితో 
కలిసిపోవాలి. అతడి నడతను పసిగట్టాలి. తనకు కాలం కలిసిరాగానే పగవాడిని చాల అనాయాసంగా చంపాలి. 


క. అనదతనంబును, బెడిదపు(। దనమును లేకుండ. బర(గి దరి యొత్తెడు నే 
అునుబోలె నొత్తవలయును । మనుజేంద్రుండు మార్తురం గ్రమంబున నధిపా! 24 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; మనుజ+ఇంద్రుండు= మనుష్యులలో ఉత్తముడైన రాజు; మార్తురన్‌= విరోధులను; క్రమంబునన్‌= 
మెల్లగా; అనదతనంబును= దీనత్యాన్నీ; బెడిదపు. దనమును= కరకు తనాన్నీ; లేక ఉండన్‌= ఏమాత్రం కనపడనీయకుండా; 
పర(గి= ఒప్పి; దరి= ఒడ్డును; ఒత్తెడు= ఒరసికొనే; ఏణును+పోలెన్‌= నదివలె; ఒత్తవలయును= ఆక్రమించాలి. 
తాత్పర్యం: పగవాడిమీద రాజు ఎంతో జాలిపడినట్టుగాని, ఎంతో దురుసుగా ఉన్నట్టుగాని బయటపడకూడదు. 
ఒడ్డును దాకి మెల్లగా దానిని కోసి విస్తరించే నది మాదిరిగా శత్రువులను మెల్లమెల్లగా ఆ(క్రమించుకొనాలి. 


నిశేషం: అలం: ఉపమ. 


క  పెక్కండ్రతోడ నీరస । మొక్క తటిన కొనక తటి(గి యున్న పగతుతో 
నుక్కాడి బంధుభావము. । దక్కటి పగబియెడ వలయు. దా నెబిపంగన్‌. 25 


ప్రతిపదార్థం: పెక్కం[డ్ర తోడన్‌= చాలా మందితో; ఈరసము= ద్వేషం; ఒక్కతణిన= ఒకేసారే; కొనక=తెచ్చుకొనక; తటీ(గ+ఉన్న= 
తగ్గి ఉన్న (బలహీనపడి ఉన్న); పగతుతోన్‌= శత్రువుతో; ఉక్కాడి= పగగొని; తక్కటి= తక్కిన; పగజు+ఎడన్‌= విరోధుల పట్ట; 
బంధుభావము= చుట్టరికాన్ని; తాన్‌= తాను; నెజపంగన్‌ వలయున్‌= కనబరచాలి. 


తాత్సర్యం: ఒకేసారి ఎక్కువమందిమీద ద్వేషం పెట్టుకొనకూడదు. తగ్గి ఉన్న పగవాడిపై పగబట్టాలి. కాని, మిగతా 
శత్రువులతో ఆత్మీయంగా మెలగాలి. 


కాలకవృక్షీయ మహాముని క్షేమదర్శికి. జెప్పిన హితవాక్యములు (సం. 12-105-2) 


వ. అనిన శంతనుపుత్రుతో నజాతశత్రుండు 'నిజపరివారదోషంబున నైనను, బరులచేత నేనియు, సంపద 
సెడుట నాపదం బొరసిన ధరణీశుండు నెవ్వగ నెవ్విధంబునం బాపికొను? నెజింగింపు'మనుటయుం. “దొల్లి 
కోసల పతియైన క్షేమదర్శి విదేహపతిచేత భూమి. గోల్పోయి వగంబొంది, మున్ను దనకు మంత్రియై యుండి 
తాను రాజ్యంబుసేయుచుండు బరమశాంతి నొంది వనంబునకుం జనిన కాలకవృక్షీయు నాశ్రయించి, యిట్ల 
యడిగిన నమ్మనుజపతికి నమ్మునిపతి సెప్పిన వాక్యంబులు సెప్పెద విను మని యక్కురుపితామహుం 
డిట్లనియె. 26 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; శంతను పుత్రుతోన్‌= భీష్ముడితో; అజాతశత్రుండు= ధర్మరాజు; నిజపరివార= 
సొంతపరిజనంయొక్క; దోషంబునన్‌+ఐనన్‌= తప్పిదంవలన అయితేనేమి; పరులచేతన్‌+ఏనియున్‌= ఇతరుల వలన అయితేనేమి; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 349 


సంపద= రాజ్యసంపత్తి; చెడుటన్‌= కోల్పోవటంచేత; ఆపదన్‌= కష్టాన్ని; పొరసిన= పొందిన; ధరణీ+ ఈశుండు= రాజు; నెజ+వగన్‌= 
ఎక్కువ దుఃఖాన్ని; ఏ విధంబునన్‌= ఎట్టా; పాపికొనున్‌?= పోగొట్టుకొంటాడు; ఎటింగింపుము= తెలియచెప్పుము; అనుటయున్‌= 
అనగానే; తొల్లి= ఆనాడు (అపు డెప్పుడో); కోసలపతి+ఐన= కోసలదేశం రాజైన; క్షేమదర్శి= క్షేమదర్శి అనేవాడు; విదేహపతిచేతన్‌= 
విదేహదేశపు రాజుచేత; భూమిన్‌= రాజ్యాన్ని; కోల్ప్సోయి= పోగొట్టుకొని; వగన్‌+పొంది= విచారించి (బాధపడి); మున్ను= మునుపు; 
తనకున్‌= తనకు; మం(త్రిఐ+ఉండి= మంత్రిగా ఉండి; తాను రాజ్యంబు చేయుచున్‌+ఉండన్‌= తాను పరిపాలిస్తుండగా; పరమ= 
మిక్కిలి; శాంతిన్‌+ఒంది= ఓర్పు వహించి; వనంబునకున్‌= అడవిలోనికి; చనిన= వెళ్ళిన; కాలకవృక్షీయున్‌= కాలకవృక్షీయుడిని; 
ఆ(శ్రయించి= నీడన ఉండి; ఇట్టు= ఇట్టా; అడిగినన్‌= అడుగగా; ఆ మనుజపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మునిపతి= ఆ మునిరాజు; 
చెప్పిన= ఆడిన; వాక్యంబులు= మాటలు; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము+అని= వినవలసినదని; ఆ కురుపితామహుండు= 
ఆ కురువంశీయుల తాత భీష్ముడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడితో ధర్మరాజు 'సొంత బలగంవలననో ఇతరులవలననో రాజ్యం కూలిపోయి అగచాట్లు పడే 
రాజు తన బాధను ఎట్టా దిగమింగుకొనాలో చెప్పవలసింది” అనగానే 'కోసలదేశపు రాజు క్షేమదర్శి విదేహదేశపు 
రాజు చేతిలో రాజ్యాన్ని పోగొట్టుకొని చాలా వెత పొందాడు. ఇంతకు మునుపు తాను పరిపాలించేటప్పుడు మంత్రిగా 
ఉండి, అడవులలోనికి వెళ్ళిన కాలకవృక్షీయుడి నీడపట్టున చేరి, నీ వడిగినట్లే అడిగాడు. ఆ రాజునకు ఆ ముని 
చెప్పిన విషయాలే నీకు వినిపిస్తాను. ఆలకించుము అని భీష్ముడు ఇట్లా అన్నాడు. 


తే. అర్ధవంతు(డై భోగంబు లనుభవించు । చున్నయప్పుడ యిది యిట్టులుండనేర; 
దస్ట్థిరమ; తాను లోనుగానని యెటుంగు । నతండు వగంబొంద౦ డేది యెట్లెన నధిప! 27 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా! అర్థవంతు(డు+ఐ= ధనవంతుడై; భోగంబులు= సుఖాలు; అనుభవించుచున్‌+ ఉన్న+అపుడు+అ= 
పొందుతున్న సమయంలోనే; అది= ఆ ధనం; ఇట్టులు= ఈ తీరులో; ఉండన్‌+ఏరదు= ఉండదు; అస్థిరమ= నిలకడలేనిది; 
తాను= తనకు తానుగా (నాకు నేనుగా); లోనుగాను= లోబడను; అని ఎజుంగు+అతండు= అని తెలిసికొనేవాడు; ఏది ఎట్టు+ఐనన్‌= 
ఏది ఎట్టా జరిగినా; వగన్‌ పొందండు= బాధనొందడు (విచారించడు). 


తాత్సర్యం: ఓ కోసలరాజా! బాగా డబ్బుండి సమస్త సుఖాలూ అనుభవించేటప్పుడు 'డబ్బు ఎపుడూ ఇట్లాగే ఉండదు. 
అనిత్యమైనది. దానికి నేను బానిసను కాకూడదు” అని అనుకొనే రాజునకు ఏది ఎట్టా జరిగినా అంటే డబ్బు ఉన్నా 
పోయినా చీకూ చింతా ఉండదు. 


క కానియటు లుండి నెటిం బడు; । నైన తెజిగు దోచి మాయమగు; నిబ్బంగిన్‌ 
మానసమున కుబ్బు వగయు.। దే నోపుం బనులు; బుధుండు దేలండు రెంటన్‌. 28 


ప్రతిపదార్థం: పనులు= కార్యాలు; కాని అటులు+ఉండి= కావేమో అన్నట్టు ఉండి; నెజిన్‌+పడున్‌= సిద్దిస్తాయి; ఐన తెజంగు 
తోంచి= పని ఫలిస్తుందేమో అనేటట్టు కనబడి; మాయము+అగున్‌= కాకపోవచ్చును; ఈ భంగిన్‌= ఇట్లా; మానసమునకున్‌= 
మనస్సునకు; ఉబ్బున్‌= సంతోషాన్ని; వగయున్‌= దుఃఖాన్ని; తేన్‌+ఓపున్‌= తెచ్చిపెట్టగలవు; బుధుండు= పండితుడు; రెంటన్‌= 
సుఖదుఃఖాలు రెంటి విషయంలోనూ; తేలండు= పైకి తేలడు. 


తాత్సర్యం: ఒకొక్కపని కాదేమో అనిపించి చటుక్కున నెరవేరుతుంది. ఒకొక్కపని అయితీరుతుం దనిపించి 
కాకపోవచ్చును. పని ఫలిస్తే మనస్సుకు సంతోషాన్నీ, ఫలించనపుడు విచారాన్నీ కలిగిస్తుంది. మంచీ చెడ్డా తెలిసినవాడు 
మాత్రం ఈ రెంటి విషయంలోనూ ఎక్కడా బయటపడడు. 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: యథాసంఖ్యం. 


క. జననీజనకులును సుహృ । జ్ఞనులును దెగునపుడు గావ జనమి దెలియదే 
ధనములు వారల కంటెనె | మనుజేశ్వర! వగపు వాని మగిడించునొకో! 29 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్చర!= రాజా!; జననీ జనకులును= తల్లిదండ్రులును; సుహృద్‌+జనులును= నేస్తగాండ్రును; 
తెగు+అపుడు= చచ్చిపోయేటప్పుడు; కావన్‌+చనమి= కాపాడుకొనలేకపోవటం; తెలియదే?= తెలియదా?; ధనములు= సంపదలు; 
వారలకంటెన్‌+ఏ= ఆ తల్లిదం[డ్రులు మొదలైన వారికంటే ఎక్కువా; వగపు= దుఃఖం; వానిన్‌= వారిని; మగిడించు+ఒకొ!= 
మళ్ళిస్తుందా ఏమి? మళ్ళించదు. 

తాత్సర్యం: ఓ రాజా! చనిపోతున్న తల్లిదండ్రులను ఆప్పులను కాపాడుకొనలేమని తెలిసినపుడు ధనాన్ని ఎట్టా 
రక్షించుకొనగలం? డబ్బు వారికంటె గొప్పదా? బాధపడినందువలన వారిని తిరిగిపొందలేం. (అశాశ్వతమైన వాటిని 
గూర్చి వగచి ప్రయోజనంలే దని పిండితార్థం). 


క గతమునకును వగవ కనా । గతమునకును నోరుదెజిచి కడు గోరక దీ 
నత బొందక దైవం బే । గతి బుచ్చిన దాన బోదు గా కనవలయున్‌. 30 


ప్రతిపదార్థం: గతమునకును= జరిగిపోయినదానికి; వగవక= విచారించక; అనాగతమునకును= రాబోయే దానినిగూర్చి; నోరు+తెజుచి= 
ఆశపెట్టుకొని; కడున్‌+కోరక= ఎక్కువ ఆపేక్షించకుండా; దీనతన్‌= దీనావస్థను; పొందక= చెందక; దైవంబు= విధి; ఏ గతిన్‌= ఏ 
తీరున; పుచ్చినన్‌= ఆదేశిస్తే; దానన్‌= దానితో; పోదున్‌+కాక= నడచుకుంటాను గాక; అనన్‌ వలయున్‌= అని అనుకోవాలి. 

తాత్పర్యం: అయిపోయినదానిని గూర్చి విచారించి ప్రయోజనం లేదు. కాబోయే వాటిని గూర్చి ఆశ పనికిరాదు. 
దైన్యాన్ని దరిదాపులకు రానీయరాదు. దైవం ఎట్లా నడిపిస్తే అట్లా నడవక తప్పదు - అనే నిశ్చయానికి రావాలి. 


క వెరవును లావును గలిగిన । పురుషులు లే రెట్లు లోకమున; నెవ్వరికిన్‌ 

సిరి శాశ్వతంబె? యని వగ(। బొరయండు ధీరుండు కలిమి పోకకు నధిపా! 31 
ప్రతిపదార్థం: అధిపా!= ఓ రాజా!; వెరవును= యుక్తినీ; లావును= శక్తినీ; కల్షిన= కలిగి ఉన్న; పురుషులు= మనుష్యులు; లోకమునన్‌= 
ప్రపంచంలో; ఎట్టున్‌ లేరు= ఎట్టాగైనా ఉండకపోరు; ఏ+వారికిన్‌= ఎవరికైనా; సిరి= సంపద; శాశ్వతంబె?= నికరమా?; అని= 
అనుకొని; కలిమి పోకకున్‌= సిరి తరిగిపోయినందుకు; వగన్‌= విచారాన్ని; ధీరుండు= ధైర్యం కలవాడు; పొారయండు= పొందడు. 


తాత్పర్యం: ఓ రాజా! లోకంలోని మానవులంతా శక్తియుక్తులు కలిగినవాళ్ళే. వాళ్ళకంతా ఐశ్వర్యం స్థిరంగా అట్లాగే 
ఉన్నదా! అనుకొని సంపద పోయినందుకు విచారించకుండా గుండె దిటవు కలవాడు ఏ మాత్రం చింతించడు. 
(లోకంలోని వాళ్ళంతా ధనాన్ని రాజ్యాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళేకదా అని తాత్సర్యం). 


క. సారపుసిరి చేటు నరుండు । గోరకయే వచ్చునట్లు కోరక యుండన్‌ 
శ్రీరాక గలుగు దైవము । కారుణ్యము గలిగెనేని గాఢవివేకా! 32 


ప్రతిపదార్థం: గాఢవివేకా!= బుద్దిమంతుడవైన ఓ కోసలరాజా!; సారపుసిరి= ఎక్కువైన సంపదలు; చేటు= నశించటం; నరుండు= 
మానవుడు; కోరకయే= కోరకుండానే; వచ్చున్‌= వస్తుంది (కలుగుతుంది); అట్టు= ఆవిధంగా; కోరక+ఉండన్‌= కోరుకోకుండానే; 
దైవము= భగవంతుడి; కారుణ్యము= దయ; కలిగెన్‌+ఏని= కలిగినటైతే; శ్రీరాక= సంపదలు సిద్ధించటం; కలుగున్‌= కలుగుతుంది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 351 


తాత్పర్యం: ఓ కోసలరాజా! మనిషి తన సంపదలు సర్వనాశనం కావాలని కోరుకొనకుండానే తుడిచి పెట్టుకుపోతున్నాయి. 
ధనం పొందాలని ఆశించకుండానే దేవుడిదయవలన వచ్చిపడుతున్నాయి. (డబ్బు రావటం పోవటం అనేది మనిషి 
చేతిలో లేదని భావం). 


క. సిరివిడుచును బురుషుని విను । పురుషుండు సిరి. దొర(గు నిది యపూర్వమె ఫల మూ 
లరతుండై వాజ్నీయతిం । బొరసియునికి యట్టి చోట బురుషున కమరున్‌. 33 


ప్రతిపదార్థం: విను= వినవలసింది; సిరి= సంపద; పురుషుని= మనిషిని; విడుచును= వదలి పెట్టుతుంది; పురుషుండు= మానవుడు; 
సిరిన్‌= లక్ష్మిని; తొరంగున్‌= విడుచును; ఇది= ఇట్టా జరగటం; అపూర్వమె= కొత్తకాదు కదా!; అట్టిచోటన్‌= అట్లాంటి సమయాలలో; 
ఫలమూలరతుండు+ఐ= ప్రయోజనాన్ని ఆశించినవాడై; వాక్‌+నియతిన్‌ పొరసి= మాటను కట్టడి చేసికొని; ఉనికి= ఉండటం; 
పురుషునకున్‌= మానవుడికి; అమరున్‌= ఒప్పుతుంది. 

తాత్పర్యం: మనిషి డబ్బును వదలవచ్చును. డబ్బూ మనిషినుండి తొలగిపోవచ్చును. ఇది సర్వసామాన్యమే! ఇట్టాంటి 
దేమైనా జరిగినప్పుడు మంచి ఫలితాన్ని కోరుకుంటూ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఒప్పిదం అయినపని. 


క. కలగిన పెద్దమడువు విను । తెలివి. బొరయునట్లు దానధీరుం డ ట్ల 

గ్గలము లయిన దురితంబుల(। గల6ంగియు6 దనయంతం దేజు గౌరవ మొప్పన్‌.' 34 
ప్రతిపదార్థం: విను= ఆలకించవలసింది; కల(గిన= కలతపడిన; పెద్దమడువు= పెద్దచెరువు; తాన= తనంతట తానుగా; ఎట్టు= 
ఏ విధంగా; తెలివిన్‌+పొరయున్‌= తేరుకుంటుందో; అట్టు= ఆ విధంగా; ధీరుండు= ధైర్యంకలవాడు; అగ్గలములు+అయిన= 


ఎక్కువగా కలిగిన; దురితంబులన్‌= పాపాలచేత; కలంగియున్‌= కలతపడీ; గౌరవము= ఆదరువు; ఒప్పన్‌= కలిగే విధంగా; 
తన+అంతన్‌= తనకుతానే; తేయిన్‌= తేరుకుంటాడు. 


తాత్సర్యం: పెద్ద మడుగులోని నీళ్ళు కలకబాతజినా మళ్ళీ కాసేపటికి ఎట్లా తేటపడతాయో ఆ విధంగానే గుండె 
దిటవు కలవాడు తాను చేసిన పాపాలకు కలవరపడినా తనకు తానుగానే తెప్పరిల్లుతాడు.” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని చెప్పి 'యిది యుపశమన ప్రకారంబు; నీతి యెటింగించెద; నాకర్ణింపు' మనుటయు నమ్మునివరుతో 
నమ్మనుజవరుండు 'మహాతా! నిన్ను(జేరి యేను దురితంబులం దొలంగవలదె? యానతి' మ్మనిన నతం డతని 
కిట్లనియె. 35 


ప్రతిపదార్థం: ఇది ఉపశమన ప్రకారంబు= ఇది బాధను నిమ్మళించుకొనే పద్దతి; అని చెప్పి= అని చెప్పి; నీతి= రాజధర్మాన్ని; 
ఎజీంగించెదన్‌= తెలుపుతాను; ఆకర్లింపుము= వినుము; అనుటయున్‌= అనటంతోనే; ఆ+మునివరుతోన్‌= ఆ ముని శ్రేష్టుడితో; 
ఆ+మనుజవరుండు= ఆ రాజు; మహాత్మా!= గొప్పవాడా!; నిన్నున్‌+చేరి= నిన్ను ఆశ్రయించి; ఏను= నేను; దురితంబులన్‌= 
పాపాలనుండి; తొలంగ వలదె?= తప్పుకొనవద్దా?; ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించవలసింది; అనినన్‌= అనగానే; అతండు= ఆ 
కాలకవృక్షీయ ముని; అతనికిన్‌= ఆ రాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఇది బాధను తగ్గించుకొనే తీరు. నీతిని గూర్చి చెప్పుతాను ఆలకించుము” - అనగానే ఆ మునితో 


ఆ రాజు 'ఓ మహానుభావా! నీ అండలో పాపాలను కడుక్కునేందుకు ఆదేశించవలసింది' అని అడగగానే ఆ 
ముని ఇట్టా అన్నాడు. 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


౧. “తద్దయు శాంతు(డై తక్కువ కోర్పి శ। త్రునిం గని యొడంగూడి మనంగవలయు; 
మన్నెరాజుల భూమి మర్దించి సైన్య మ । ల్లన కూర్చి వైరి పై. జనంగగవలయు'; 
బ్రబలుని జేరి యారాధించి యాతని । సేనతోడుగ నరి( జెబుపవలయు; 
విషమున మాంత్రిక విధి. బంపుపోటున | నలయక రిపు దెగటారవలయు; 


తే. బొంచి భేదంబొనర్షి కలంచియేని | నంగనల. గొని వారి మాయల. దగిల్లి 
యైన మజియును బహువిధోపాయములను । దెగువ డింపక పగతు సాధింప వలయు.” 36 


ప్రతిపదార్థం: తద్దయున్‌= మిక్కిలి; శాంతుండు+ఐ= శాంతం పొంది; తక్కువకున్‌= చులకన తనానికి; ఓర్చి= ఓర్చుకొని; 
శయ్రనిన్‌+కని= విరోధిని చూచి; ఒడన్‌+కూడి= కలసిమెలసి; మనంగన్‌ వలయున్‌= (బ్రతకాలి; మన్నెరాజుల= సామంత రాజుల; 
భూమిన్‌= రాజ్యాన్ని; మర్చించి= జయించి; సైన్యమున్‌= సేనను; అల్లన కూర్చి= మెల్లగా సమకూర్చుకొని; వైరిపైన్‌= విరోధిపై; 
చనంగన్‌ వలయున్‌= దండెత్తిపోవాలి; (ప్రబలునిన్‌+చేరి= బలవంతుడి దరిచేరి; ఆరాధించి= సేవించి; ఆతనిసేన తోడుగన్‌= 
అతడిసేనల సాయంతో; అరిన్‌= శత్రువును; చెజుపన్‌ వలయున్‌= నాశనం చేయాలి; విషమునన్‌= విషంతోనూ; మాంత్రిక విధిన్‌= 
గారడీలతోనూ; పంపుపోటునన్‌= పెట్టుకొన్న పోరుతో; అలయక= శ్రమపడక; రిపున్‌= శత్రువును; తెగటార్సన్‌ వలయున్‌= చంపాలి 
(నూకలు చెల్లించాలి); పొంచి= వేచి; భేదంబున్‌+ఒనర్చి= ఒకరి కొకరికి పడకుండా చేసి; కలంచి ఏనిన్‌= కలతపెట్టి అయినా; 
అంగనలన్‌+కొని= (స్త్రీలను ఆధారంగా చేసికొని; వారి మాయలన్‌= (ఆడ)వాళ్ళ కపటాలలో; తగిల్చి+ఐనన్‌= మోహించేటట్టుచేసి 
అయినా; మజీయును= మళ్ళీ; బహువిధ= అనేక విధాలైన; ఉపాయములను= విరోధిని లొంగదీసికొనే సాధనాలతో; తెగువ= 
తెంపు; డింపక= వీడక; పగతున్‌= పగవాడిని; సాధింపన్‌వలయున్‌= పోరుపెట్టుకుంటూ ఉండాలి. 


తాత్సర్యం: రాజు ఎంతో శాంతంగా తన తక్కువతనాన్ని ఓర్చుకుంటూ పగవాడితో కలిసిమెలసి (బ్రతకాలి. 
సామంతరాజుల బలగాన్ని సంతరించుకొని, వాళ్ళ ద్యారా శత్రువు మీద కత్తి దూయాలి. బలవంతులను కొలిచి, 
వాళ్ళ అండతో శృత్రుస్థావరాలను ఆ(క్రమించాలి. విషం పెట్టి అయినా, గారడీ చేసి అయినా, కయ్యానికి కాలుదువ్వి 
అయినాసరే, పగవాడిని దుంపనాశనం చేయాలి. వాళ్ళలో వాళ్ళకు పుల్లలు పెట్టి అయినా, ఆడవాళ్ళ మాయలలో 
పడేసి అయినా ఇంకా ఎన్నో రకాల ఉపాయాలతో అయినా పట్టువదలకుండా శత్రువును పడగొట్టాలి.” 


వ. అని చెప్పె నని చెప్పి, గాంగేయుండు వెండియు. జెప్పు 'నా కౌసల్యుం డధర్మోపాయ విధాయకంబు లగు 
నుపాయంబులకుం జొరంజాల ననిన నమ్ముని తద్విరోధి యగు విదేహవిభు రావించి యేకాంతంబున నా 
క్షేమదర్శిం బేర్కొని నీ వతని రాజ్యంబుగొని యున్నవా(డ వన్నరపతి యొండుమై( గార్యంబు సూచుట 
యొప్పదు సంధిసేయుమని వెరవు కలిమి నొడంబటిచి యిరువురకును సంధి యొనర్షి నెయ్యంబు చాటించి 
వీడుకొల్పిన( గౌసల్యుం దోడ్కొని చని, యతనికి( దనకూంతు నిచ్చి కరితురగాది వివిధ పదార్థంబు లొసంగి 
విదేహ జనవల్లభుం డవ్వసుమతీవల్లభుని నిజపురంబున కనిచిపుచ్చె; రాజులకు జయాపజయంబు 
లనుభావ్యంబులు; మదవిషాదంబు లనాదరణీయంబు' లనవుడు ధర్మనందనుండు 'పరిజనంబులయందు 
గణంబులైయున్నవారిం బరిపాలించు సమ్యక్షృకారంబు సెప్పు'మనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం 
డిట్లనియె. 37 


ప్రతిపదార్థం: అని= ఇట్టా; చెప్పెన్‌= చెప్పాడు; అని చెప్పి= అని కాలకవృక్షీయముని కోసలరాజునకు తెలియచెప్పాడని చెప్పి; 
గాంగేయుండు= భీష్ముడు; వెండియున్‌= మళ్ళీ; చెప్పున్‌= చెప్పటం మొదలుపెట్టాడు; ఆ కౌసల్యుండు= ఆ క్షేమదర్శి; అధర్మ= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 353 


అన్యాయాన్ని; విధాయకంబులు+అగు= ఆచరించేవి అయినట్టి; ఉపాయంబులకున్‌= పన్నుగడలను గురించి; చొరన్‌+చాలను= 
అనుసరించలేను; అనినన్‌= అనగానే; ఆ+ముని= ఆ కాలకవృక్షీయుడు; తద్‌+విరోధి+అగు= ఆ రాజు శత్రువు అయిన; 
విదేహవిభున్‌= విదేహరాజును; రావించి= రప్పించి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఆ క్షేమదర్శిన్‌= ఆ కోసలరాజును; పేర్కొని= 
ప్రస్తావించి; నీవు; అతని రాజ్యంబున్‌= అతడి పాలనా భాగాన్ని; కొని ఉన్నవాండవు= ఆ(క్రమించుకొన్నావు; ఆ+నరపతి= ఆ రాజు; 
ఒండుమైన్‌= మరొక కార్యంబు; చూచుట= పని తలపెట్టటం; ఒప్పదు= తగదు; సంధిచేయుము= రాజీచేసికొనుము; అని; వెరవు 
కలిమిన్‌= ఉపాయంగా; ఒడంబజిచి= ఆమోదింపచేసి (ఒప్పించి); ఇరువురకును= ఇద్దరికీ; సంధి ఒనర్భి= పొత్తు కుదిర్చి; 
నెయ్యంబు=స్నేహాన్ని; పాటించి= కలిగించి; వీడుకొల్పినన్‌= వీడ్కోలు ఇవ్వగా (సాగనంపగా); కౌసల్యున్‌= కోసలాధిపతిని;తోడ్కొని= 
తీసికొని; చని= వెళ్ళి; అతనికిన్‌= ఆ రాజుకు; తన కూంతున్‌= సొంతకూతురిని; ఇచ్చి= వివాహంచేసి; కరి= ఏనుగులు; తురగ+ఆది= 
గుర్రాలు మొదలైన; వివిధ పదార్థంబులు= అనేక వస్తువులను; ఒస6గ౧= ఇచ్చి; విదేహజనవల్లభుండు= విదేహదేశపురాజు; ఆ+వసుమతీ 
వల్లభునిన్‌= ఆ రాజును; నిజపురంబునకున్‌= అతడి సొంత నగరానికి; అనిచిపుచ్చెన్‌= పంపించాడు; జయ+అపజయంబులు= గెలుపు 
ఓటములు; అనుభావ్యంబులు= అనుభవించవలసినవే; మద= గర్వం; విషాదంబులు= దుఃఖాలు; అనాదరణీయంబులు= పాటించరానివి; 
అనవుడున్‌= అనగానే; ధర్మనందనుండు= ధర్మరాజు; పరిజనంబుల+అందున్‌= సేవకులలో; గణంబులు+ఐ ఉన్నవారిన్‌= గుంపుగా 
కూడి ఉన్న వాళ్ళను; పాలించు= ఏలుకొనే; సమ్యక్‌ ప్రకారంబు= మంచి తోవను; చెప్పుము= చెప్పవలసింది; అనుటయున్‌= అనటంతోనే; 
ఆ+మహీకాంతునకున్‌= ఆ ధర్మరాజునకు; శాంతనవుండు= భీష్ముడు; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అట్లా ఆ ముని కోసలరాజుతో శత్రువును తెగటార్భే ఉపాయం తెలిపినా, క్షేమదర్శి నేను ఎట్టాంటి అన్యాయానికి 
ఒడిగట్టను" అనగానే ఆ ముని శత్రురాజైన విదేహరాజును పిలిపించి ఏకాంతంగా క్షేమదర్శిని గూర్చి వివరించి చెప్పి 'రాజా! 
నీవు క్షేమదర్శి రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నావు. ఆ రాజు ఏదో ఒక అడ్డుదారిలో రాజ్యాన్ని తిరిగి సంపాదించుకొనటం 
తగదు. ఇద్దరూ ఒక ఒప్పందానికి రండని యుక్తిగా చెప్పి అంగీకరించేటట్లు చేసి, ఇద్దరికీ పొత్తు కలిపి, స్నేహభావంతో 
సాగనంపాడు. విదేహరాజు ఆ కోసలరాజుతో వియ్యమంది, అరణంగా ఏనుగులూ, గుర్రాలు మొదలైన ఎన్నో వస్తు 
వాహనాలను ఇచ్చి, కోసలరాజ్యానికి సాదరంగా పంపాడు. అయినా రాజులకు గెలవటం ఓడటం అనేవి అనుభవించదగినవే. 
గెలుపొందినపుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడటం మంచిది కాదు” అనగానే ధర్మరాజు 'పరిజనంలోని గణజనులను 
ఎట్టా ఏలుకొనాలో ఆ తీరులను విశదం చేయండి' అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇట్లా అన్నాడు. 


ధర్మరాజునకు భీష్కుండు గణజనులం బాలించు ప్రకారంబు సెప్పుట (సం. 12-108-10) 


క. “విను మర్చార్దకులును గా । ర్యనిపుణ మానసులు నాయుధాజీవులు€ ద 
క్కును గల పనుల జనులు6 గల | రనఘా! యొక్కిండ్ల వార లైన జనంబుల్‌. 38 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; వినుము= ఆలకించుము; అర్జార్దరులును= డబ్బును వసూలుచేసి కూడబెట్టెవాళ్ళూ; 
కార్యనిపుణ మానసులున్‌= పనులను తీర్చిదిద్దే సామర్థ్యం గలవాళ్ళు (మంత్రులు); ఆయుధ+ఆజీవులున్‌= ఆయుధ ప్రయోగమే 
జీవనంగా గలవాళ్ళూ (ఆయుధ సైనికులు); తక్కునుగల= మిగతా; పనులన్‌= పనులను చేసే; జనులున్‌= పరిజనులూ; ఒక్క 
ఇండ్ల వారలు+ఐనన్‌= ఒకే తెగకు చెందిన వాళ్ళెన; జనంబుల్‌= సామాన్య జనులు; కలరు= ఉంటారు. 


తాత్సర్యం: 'ఓ పుణ్యాత్ముడా! వినుము. కోశాగారం నింపే కోశాధికారులూ, ఎంతో చాకచక్యంగా పనులను చక్కబెట్టే 
అమాత్యులూ, ఆయుధధారు లైన సైనికులూ, మిగతా పనులు చేసే పరిజనం గణజను లవుతారు. పరిజనులు 
ఒకే తరగతికి చెందిన సామాన్యులు. 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గణము= సమూహం - సేనా విశేషం. 27 ఏనుగులు, 51 గుర్రాలు, 135 పదాతులు కలది. 


క వారు గదాగణములు పతి । వారలతో( గలసి మెల(గువడువున నయ్యె 
వారి తెటి( గెటుగవలయును । వారికి నెమ్మి గలిగించు వలనొదవుటకున్‌. 39 


ప్రతిపదార్థం: వారు+కదా!= వాళ్ళే కదా!; గణములు= సంఘంలోని జనులు; పతి= రాజు; వారలతోన్‌+కలసి= వాళ్ళల్లో ఒకడుగా 
కలసిపోయి; మెలగు వడువునన్‌= మసలుకొనే తీరున; వారికిన్‌= ఆ గణాలకు; నెమ్మి= శుభం; కలిగించు= ఒనగూర్చే; వలను= 
ఉపాయం; ఒదవుటకున్‌= సిద్దంచేయటానికి; ఆ+ఆ+వారి= ఆయా వాళ్ళ; తెజంగు= తీరు; ఎణు(గవలయున్‌= తెలిసికొనాలి. 


తాత్సర్యం: వాళ్ళనే “గణజనులు అంటారు. రాజు వీళ్ళతో కలసి మెలగుతున్నట్టు ఉండాలి. వాళ్ళకు శుభం కలిగించే 
ఉపాయాన్ని సిద్దింపచేయటానికి ఆయా వాళ్ళ తీరులను తెలిసికొనాలి. 


సీ. కుల మొక్కందైనం దేశువలేక బుద్ధియు । శౌర్యంబు( బెంపును సరకుగొనక 
యెట్టివారలతోడ నెవ్వరైనను మత్స । రంబు గల్లుదురు గణంబు జనులు 
దాన నంతర్జేదమైన శత్రులు వాపి । కొండ్రు గొందటి నది గ్రొచ్చు రాజ్య 
మూలంబు( గావున మున్ను భూపాలుండు । వారినందట( దగు వచన రచన 


తే  నీగి మన్ననం గలంగంగనీక పొదివి । యధికముగ గణముఖ్యుల నాదరించి 
పనులు గొనునది తమలోన( బాయకుండ. । బ్రోవు లెడలిన రాజ్యంబు పొలుపు దప్పు 40 


ప్రతిపదార్థం: గణంబు= సంఘంలోని; జనులు= పరిజనులు; కులము+ఒక్క(డు+ఐనన్‌= ఒకే జాతికి చెందిన వాళ్ళెనా; తేకువ 
లేక= ఉచితానుచితాలు తెలిసికొనకుండా; బుద్దియున్‌= వివేకాన్ని; శౌర్యంబున్‌= పరాక్రమాన్ని; పెంపును= గౌరవాన్ని; సరకుగొనక= 
లెక్క చేయక; ఎట్టి వారలతోడన్‌= ఎట్లాంటి వాళ్ళతో అయినా; ఎవ్వరు+ఐనను= ఎట్లాంటి వాళ్ళెనా; మత్సరంబు కల్లుదురు= ద్వేషం 
పెట్టుకొంటారు; దానన్‌= అందువలన; అంతర్భేదము+ఐనన్‌= వాళ్ళల్లో వాళ్ళకు మనస్పర్హలు ఏర్పడితే; శత్రులు= ఎదుటి పక్షంవాళ్ళు; 
కొందజన్‌= కొంతమందిని; పాపికొండ్రు= తమలోకి లాగుకొంటారు; అది= విడిపోవటం అనేది; రాజ్యమూలంబున్‌= మూలరాజ్యాన్నే; 
గ్రొచ్చున్‌= పెకలిస్తుంది; కానన్‌= కాబట్టి; మున్ను= ముందుగానే; భూపాలుండు= రాజు; వారిన్‌+అందణన్‌= వాళ్ళందరిని; తగు= 
ఉచితం అయిన; వచనరచనన్‌= మాటల మూటలతోను (సల్హాపాలతో); ఈగి= దానాలతోనూ; మన్ననన్‌= ఆదరణలతోనూ; 
కలగంగన్‌+-ఈక= కలత చెందనీక; పొదివి= పట్టి; అధికముగన్‌= ఎక్కువగా; గణముఖ్యులన్‌= సంఘ ్రధానులను; ఆదరించి= 
మన్నించి (గౌరవించి); పనులుకొనునది= పనులు తీర్చుకొనాలి; తమలోనన్‌= తమలో తాము; పాయక+ఉండన్‌= చీలకుండా; ప్రోవులు= 
గణాలు; ఎడలినన్‌= వీడిపోతే; రాజ్యంబు= రాజ్యం; పొలుపుతప్పున్‌= సొంపే పోతుంది. 


తాత్సర్యం: ఈ గణం జనులు ఒక తెగకు చెందిన వాళ్ళే అయినా మంచి చెడ్డలు లేని వాళ్ళి, వాళ్ళ వాళ్ళ 
తెలివిని పౌరుషాన్ని, గొప్పతనాన్నిగూర్చి లెక్కపెట్టరు. అందువలన ఎట్లాంటి వాళ్ళతో అయినాసరే విరోధం 
పెట్టుకొంటారు. ఈ కారణంగా లోపల లోపల విభేదాలు వస్తాయి. ఇది ఆసరా చేసికొని శత్రువులు చేరదీస్తారు. 
గణజనంలో ఇట్టాంటి మనస్పర్థలు ఏర్పడితే మూలగద్దెకే ముప్పు వస్తుంది. కాబట్టి ఇదంతా రాకముందే 
వాళ్ళందరిని రాజు మంచి మాటలు చెప్పి, దానధర్మాలు చేసి, గౌరవించి ఆదరించాలి. వాళ్ళలో వాళ్ళు విడిపోకుండా 
చూచుకొంటూ పనులు చక్కదిద్దుకొనాలి. చీలికలు వస్తే మాత్రం (మొదటికే మోసం వస్తుంది) రాజ్యం 
కుప్పకూలిపోతుంది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 355 


క  ఎక్మార్యములను గణజను । లొక్కటి యై మెల(గుచున్న నుర్వీశునకున్‌ 
మిక్కిలి సిరియగుC గావున(। దక్కక యరయంగవలయు. దగ గణవిధముల్‌. 41 


ప్రతిపదార్థం: ఏ+కార్యములను= ఏ పనులను గురించి అయినా; గణజనులు= గుంపులోని వాళ్ళు; ఒక్కటి+ఐ= ఒకమాటమీద; 
మెల(గుచున్‌+ఉన్నన్‌= ఉంటుంటే; ఉర్సీ+ఈశునకున్‌= రాజునకు; మిక్కిలి= ఎక్కువగా; సిరి+అగున్‌= సంపదలు కలుగుతాయి; 
కావునన్‌= కాబట్టి; తగన్‌= ఒప్పేటట్లు; గణ విధముల్‌= సంఘ పరిజనుల పద్దతులు; తల+కొని= పూనుకొని; అరయంగన్‌ 
వలయున్‌= గమనించుకొనాలి. 


తాత్సర్యం: ప్రతి పనిలోనూ గణజనులంతా ఒక్కటిగా ఉంటే ఆ రాజు రాజ్యంలో సిరి తాండవిస్తుంది. కనుక 
గణవిధానాన్ని పని పెట్టుకొని శ్రద్ధగా పరిశీలించుకొంటూ ఉండాలి”. 


ధర్మరాజునకు భీష్కుండు ధర్మసూక్ష్మత తెణం గెణింగించుట (సం. 12-109-3) 


వ. అనుటయు ధర్మజుండు 'ధర్మంబులు బహుశాఖలు గలిగియుండు; నన్నియు ననుష్టింపవచ్చునే? 
యెయ్యది యాచరించి పురుషుం డైహెికాముష్మిక సుఖంబులం బొందు?ోననిన మందాకినీనందనుం 
డతని కిట్లనియె. 42 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని మాటాడగానే; ధర్మజుండు= ధర్మరాజు; ధర్మంబులు= పుణ్యాచారాలు; బహుశాఖలు= అనేక 
విధాలుగా; కలిగి ఉండున్‌= ఉంటాయి; అన్నియున్‌= అన్ని; అనుష్టింపన్‌ వచ్చునే?= ఆచరించ వీలవుతుందా?; ఏ+అది= ఏ 
ధర్మాన్ని; ఆచరించి= చేసి; పురుషుండు= మానవుడు; ఐహిక= ఈ లోకానికి సంబంధించిన; ఆముష్మిక= పై లోకానికి సంబంధించిన; 
సుఖంబులన్‌= సౌఖ్యాలను; పొందున్‌?= అనుభవిస్తాడు?; అనినన్‌= అనగానే; మందాకినీ నందనుండు= గంగాదేవి పు(త్రు డైన 
భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అని అనటంతోనే ధర్మరాజు 'ధర్మాలు ఎన్నో రూపాలలో ఉన్నాయి కదా! వాటన్నిటిని ఆచరించటం సాధ్యం 


కాదు. కనుక ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు ఈ లోకంలోనూ పై లోకంలోనూ హాయిగా ఉండగలుగుతాడు? 
అని అడగగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


సీ. “విను తల్లియును దండ్రియును గురుండును సేవ । నీయులు సద్ధక్తి నిత్యనిరతి 
వారల గొలుచుచు వా రెద్ది సెప్పిన । నది యాచరించుట యధిక ధర్మ; 
మాగమత్రయమును నగ్నిత్రయంబు లోక । త్రయంబును దేవతాత్రయంబు 
ననువస్తువులు వార లందును జనని గౌ | రవమున నెక్కుడు రాజవర్య! 


తే యీ జగంబున దివమునం బూజ వడయు । మాతృభక్తుండు పితృభక్తి మానసుండు 
నట్ల యవ్యయానందసంప్రాపణంబు । గురు పదాబ్ద సమారాధకుండు. గాంచు. 43 


ప్రతిపదార్థం: రాజవర్య!= రాజులలో కెల్ల గొప్పవాడా!; విను= వినుము; ఆగమ(త్రయమునున్‌= బుగ్యజుస్సామ వేదాలు మూడూ; 
అగ్ని త్రయంబు= ఆహవనీయ, దాక్షిణాత్య, గార్హపత్యాగ్నులు మూడూ; లోకత్రయంబును= స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు మూడూ; 
దేవతాత్రయంబున్‌= (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ; అను వస్తువులు= అనే పదార్థాల వంటి వారు అయిన; తల్లియును= 
కన్నతల్లీ; తం(డ్రియును= తండ్రి; గురుండును= గురువూ; సేవనీయులు= కొలవదగ్గవారు; సత్‌+భక్తిన్‌= మేలైన భక్తితో; 
నిత్యనిరతిన్‌= ఎంతో ఆసక్తితో; వారలన్‌= వారందరినీ; కొలుచుచున్‌= సేవిస్తూ; వారు= వాళ్ళు; ఎద్ది= ఏది; చెప్పినన్‌= చెప్పినా; 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


అది= ఆ ధర్మాన్ని; ఆచరించుట= ఆచరణలో పెట్టటం; అధిక ధర్మము= గొప్పధర్మం; వారలందును= వారందరిలోకూడా; జనని= 
తల్లి; గౌరవమునన్‌= గొప్పతనంలో; ఎక్కుడు= అధికం; ఈ జగంబునన్‌= ఈ లోకంలోను; దివమునన్‌= స్వర్గలోకంలోనూ; 
మాత్పభక్తుండు= తల్లిమీద ఆదరం కలవాడు; పితృభక్తి మానసుండు= తం(డ్రిమీద భక్తి భావం కలవాడు; పూజ పడయున్‌= 
ఆదరించబడతాడు; అట్టు= అట్లాగే; గురుపదాబ్ద సమారాధకుండు= గురుపాద సేవకుడు కూడా; అవ్యయ+ఆనంద సంప్రాపణంబున్‌= 
(బ్రహ్మానంద సంప్రాప్తిని; కాంచున్‌= పొందుతాడు. 

తాత్పర్యం: ధర్మరాజా! వినుము. తల్లీ, తండ్రీ, గురువూ ఈ ముగ్గురూ నిత్యం సేవించవలసినవారు. ఎంతో 
భక్తితో వాళ్ళకు సేవలందిస్తూ వా రేది చెప్పితే దానిని ఆచరణలో పెట్టటం ఉత్తమ ధర్మం. ఈ ముగ్గురూ వేదత్రయం 
వంటివారు. త్రేతాగ్నులవంటివారు, ముల్లోకాలవంటివారు, (త్రిమూర్తులవంటి వారు, వీరిలో తల్లికే ఎక్కువ గౌరవం. 
తల్లిదండ్రులమీద అభిమానం కలవాడు ఇహపరలోకాలలో గౌరవించబడతాడు. గురువును సేవించుకొనేవాడు 
అవ్యయానందాన్ని పొందుతాడు. 


వ. అనవుడు నజాతశత్రుండు గంగాపుత్రునితో “సత్యానృతంబులు జగంబులం బర6దగియుండు. బురుషుండు 
వానియెడ నెబ్బంగివాండై ధర్మపరుం డగు? నని యడిగిన నమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె. 44 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనటంతోనే; అజాతశత్రుండు= ధర్మరాజు; గంగాపుత్రునితోన్‌= భీష్ముడితో; సత్య+అన్నతంబులు= 
నిజం, అబద్దాలు; జగంబులన్‌= ముల్లోకాలలో ; పరగి ఉండున్‌= ఒప్పి ఉంటాయి; పురుషుండు= మానవుడు; వానిఎడన్‌= వాటి 
విషయంలో; ఏ+భంగి వాండై= ఏ విధం అనుసరించేవాడై; వాడు+ఐ= తనకు తానై; ధర్మపరుండు+అగున్‌?= ధర్మానికి కట్టుబడి 
ఉంటాడు?; అని+అడిగినన్‌= అని అడుగగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుతో; ఆ మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడిని 'లోకంలో నిజానిజాలు సిద్దమై ఉన్నాయి కదా! వాటి విషయంలో మనిషి తనకు 
తానుగా ఏ విధంగా ధర్మానికి బద్దుడై ఉండాలో చెప్పు'మనగానే భీష్ముడు ఈ విధంగా చెప్పసాగాడు. 


సీ. _ “సత్యంబు వలుకుట సర్వధర్మములకు । మిక్కిలి; యనృతంబు మేటి పాత 
కము; తద్విశేషంబు గలదు చెప్పెద; నొరు । నర్ధంబు6 బ్రాణంబు నపహరింప( 
జూచు; పాతకులతో సూనృతం బాడుట । పాపంబు బొంకులు వలికి యట్టి 
వారి హింసించుట వరధర్మ మిది యొక్కం। డేల భూతములకు హితము సేయు 


తే. బొంకు లెల్లను ధర్మముల్‌ భూత బాధ । కంబు లగు నిక్క్మములు పాతకములు వినుము! 
భూతముల దుష్ట శిష్టత్వములు వివేక । సూక్షతా వేద్యములు వాని. జూడవలయు. 45 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సర్వధర్మములకున్‌= అన్ని పుణ్యాలకంటె; సత్యంబు= నిజం; పలుకుట= చెప్పటం; మిక్కిలి= 
ఎక్కువ; అనృతంబు= అబద్దం ఆడటం; మేటిపాతకము= ఎంతో పాపం; తద్‌= దాని విషయంలో (పాపపుణ్యాల విషయంలో); 
విశేషంబు= చెప్పుకొనవలసింది; కలదు= ఉన్నది; చెప్పెదన్‌= చెప్పుతాను; ఒరున్‌= ఇంకొకడి; అర్ధంబున్‌= సొమ్మును; ప్రాణంబున్‌= 
ఉసురును; అపహరింపన్‌+చూచు= దోచుకొనాలనుకునే; పాతకులతోన్‌= పాపులతో; సూనృతంబు= నిజాన్ని; ఆడుట= పలకటం; 
పాపంబు= కీడు; బొంకులు+పలికి= అబద్దాలు ఆడి; అట్టివారిన్‌= అట్లాంటి వాళ్ళను; హింసించుట= నొప్పించటం; వరధర్మము= 
మంచి పుణ్యం; ఇది+ఒక్క(డు+ఏల= ఇదొక్కటే కాదు; భూతములకున్‌= జీవులకు; హితము చేయు= మేలుచేసే; బొంకులు= 
అబద్దాలు; ఎల్లనుధర్మముల్‌= అన్నీ ధర్మాలు (అవుతాయి); భూత బాధకంబులు+అగు= జీవులను దుఃఖపెట్టేవి అయిన; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 357 


నిక్కములు= నిజాలు; పాతకములు= పాపాలు (అవుతాయి); భూతములన్‌= 'ప్రాణులలోని; దుష్ట్రశిష్టత్వ ముల్‌= చెడూ, మంచీ; 
వివేక సూక్ష్మతా; వేద్యములు= అతిసూక్ష్మం (అల్ఫాల్సం) అయిన బుద్దివలన తెలిసికొనదగినవి; వానిన్‌ చూడవలయున్‌= వాటిని 
జా(గత్తగా చూడాలి. 


తాత్సర్యం: అయితే వినుము. ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం నిజం చెప్పటం. పాపాలలోకెల్ల మహాపాపం 
అబద్దాలాడటం. ఈ రెంటి విషయంగా చెప్పుకొనదగ్గది ఒకటి ఉన్నది చెపుతాను. పరాయివాడి సొమ్మునూ, 
ఉసురునూ దోచుకొనాలనుకొనే పాపులతో నిజం చెప్పటం కన్నా, చేటు మరొకటి ఉండదు. అబద్దాలు ఆడైనా 
సరే అటువంటి వారిని బాధించటం ఎంతో న్యాయం. ఇదే కాదు ప్రజలకు మేలు కలిగించే అబద్దాలన్నీ పుణ్యాలు 
(ధర్మాలు) అవుతాయి. సాటి జీవులను వేధించే సత్యాలన్నీ పాపా(అధర్మా)లవుతాయి. అందరిలోను ఉన్న మంచీ 
చెడూ అనేవి అతిసూక్ష్మమైన వివేకంతో తెలిసికొనాలి. 


పాపనిస్తరణ ప్రకారము (సం. 12-111-2) 


వ. అనినం గౌంతేయాగ్రజుం 'డెట్టివారు దురితంబులు నిస్తరింపనేర్తు?రని యడిగిన సురనదీసూనుం 
డిట్లనియె. 46 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి పెద్దకుమారుడు - ధర్మరాజు; ఎట్టివారు= ఎట్టాంటివారు; 
దురితంబులు= పాపాలు; నిస్తరింపన్‌+నేర్తురు= నెట్టుకొనగలరు; అని+అడిగినన్‌= అని అడుగగా; సురనదీసూనుండు= దేవనది 
పుత్రుడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: భీష్ముడు చెప్పగానే ధర్మరాజు ఎట్లాంటి వారు తమ పాపాలను దాటగలరు?” అనగానే భీష్ముడు 
ఈ విధంగా చెప్పాడు. 


సీ, “వర్జాశ్రమాచారవంతులు నవిషయా । సక్తులు( బ్రతికారశక్తు లయ్యు( 
దిట్టాటవడి సైంచు ధీరు లుదారులు । నతిథి పూజకులు నధ్యయనరతులు 
నగ్నిహోత్రపరులు నాజి బిటిందికి । నడుగు వెట్టక తెగి నడచువారు 
సత్యవాదులు సాధుజన పోషకులు సర్వ । దేవతా సములు నై భావ మెందు 


తే. నిలిచె నమ్మూర్తి భక్తిమైం గొలుచువారు । దురిత దుర్గముల్‌ నిస్తరింతురు పురాణ 
పురుషు డవిచింత్యు. డచలుండు పుండరీక | లోచనుండు సద్ధక్తులం గాచు నధిప! 47 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; వర్ష+ఆ(శ్రమ+ఆచారవంతులున్‌= వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు; అవిషయ+ఆసక్తులున్‌= 
ఇంద్రియ విషయాల్లో ఆసక్తి కనబరచని వారు; (ప్రతికారశక్తులు++అయ్యున్‌= తిరిగి ఎదుర్కొనగల సామర్థ్యం కలిగి ఉన్నా; 
తిట్టాట+పడి= నిందలు పొంది; సైంయ= భరించే; ధీరులు= దిట్టతనం కలవారు; ఉదారులున్‌= జొదార్యం కలవారు; అతిథి 
పూజకులున్‌= ఇంటికి వచ్చిన వారిని మర్యాదగా చూచేవారు; అధ్యయన= వేదాలు వల్లించటంలో; రతులున్‌= ఆసక్తి కలవారూ; 
అగ్నిహో(త్రపరులున్‌= హోమం వేల్చటమంటే ఇష్టపడే వారూ; ఆజిన్‌= యుద్దంలో; పిటిందికిన్‌= వెనక్కి; అడుగు పెట్టక= తిరగక; 
తెగి= సాహసించి; నడుచువారు= ముందుకు వెళ్ళేవారు; సత్యవాదులు= అబద్దాలు ఆడని వారూ; సాధుజన పోషకులు= మంచి వారిని 
పోషించే వారూ; సర్వదేవతాసములును= అంతమంది దేవతలపట్ట సమభావం (సమానత్వం) కలవారునూ; ఐ= అయి; భావము= 
ఆలోచన; ఎందున్‌= ఎక్కడ; నిలిచెన్‌= ఉంటుందో; ఆ+మూర్తిన్‌= ఆ రూపాన్ని; భక్తిమైన్‌= భక్తితో; కొలుచువారు= సేవించేవారునూ; 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


దురిత= పాపాలనే; దుర్గముల్‌= మిట్టలను; నిస్తరింతురు= దాటగలుగుతారు; పురాణపురుషుండు= ఆదిపురుషుడును; 
అవిచింత్యుండు= ఆలోచనల కందనివాడునూ; అచలుండు= శాశ్వతమైన వాడునూ; పుండరీకలోచనుండు= తెల్లతామరలవంటి 
కళ్ళు కలవాడునూ అయిన విష్ణువు; సద్భక్తులన్‌= ఉత్తమ భక్తులను; కాచున్‌= రక్షిస్తాడు. 

తాత్పర్యం: 'ధర్మరాజా! వర్ణాశ్రమ ఆచార నియమాలను పాటించేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, నిందించగా 
నిందించనివారు, ఉదారగుణం కలవారు, అతిథులను ఆదరించేవారు, వేదాలు వల్లించేవారు, యుద్ధంలో తెగించి 
పోరాడేవారు, ఏ దేవతల నైనా ఒకేవిధంగా చూస్తూ మనసుకు నచ్చిన రూపాన్ని కొలిచేవారు, పాపం అనే మిట్టలను 
అనాయాసంగా దాటగలుగుతారు. ఆది పరమేశ్వరుడు, ఆలోచనాతీతుడు, చంచలభావం లేనివాడూ, పద్మాక్షుడు 
అయిన విష్ణువు భాగవతోత్తముడిని సదా కాపాడుతూనే ఉంటాడు. 


క విను మగ్గోవిందుండు సఖు€ | డును బంధుండు. గార్యకర్మరుండు నై నిన్నుం 

గొనియాడుచుండ దురితం । బను పేరును గలదె నీకు ననఘచరిత్రా!. 48 
ప్రతిపదార్థం: అనఘ చరి(త్రా!= పాపంలేని నడవడి కలవాడా!; వినుము= వినుము; ఆ+గోవిందుండు= ఆ కృష్ణుడు; సఖుండును= 
స్నేహితుడును; బంధుండు= చుట్టమును; కార్యకర్మకుండును+ఐ= పనులలో పోటు బంటూ అయి; నిన్నున్‌= నిన్ను; 
కొనియాడుచున్‌+ఉండన్‌= ఆదరిస్తూ ఉండగా; నీకున్‌= నీకు (ధర్మరాజు); దురితంబు+అను= పాపం అనే; పేరును= నామమా(త్రం 
అయినా; కలదె?= ఉంటుందా? ఉండ దని భావం. 
తాత్పర్యం: ఓ పుణ్యాత్ముడా! ధర్మరాజా! వినవలసింది. నీకు కృష్ణుడు మిత్రుడు, ఆత్మీయుడు, కార్యశూరుడు. 
ఇట్టాంటివాడు నిన్ను పొగుడుతూ ఉంటే పాపం అనేది పేరునకైనా సరే నీ దరికి రాదు. 


ఆ. _ ఇంద్రుం డజుండు విష్ణు. డెవ్వాని వైదిక । స్తోత్రముల. బ్రసాదితునిగ( జేసి 

యెలమి6 గొలుతు రమ్మహేశ్వరు( గొలుచు వా । రెందు నెపుడు. గీడు నొంద రధిప! 49 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; ఇంద్రుండు= దేవేంద్రుడు; అజుండు= బ్రహ్మ; విష్ణుడు= విష్ణువు; ఏ+వానిన్‌= ఎవరిని; వైదికస్తోత్రములన్‌= 
వేదమంత్రాలతో; ప్రసాదితునిగన్‌+చేసి= అలంకరింపబడినవానిగా చేసి; ఎలమిన్‌= ప్రీతితో; కొలుతురు= సేవింతురో; ఆ+మహేశ్వరున్‌= 
ఆ శివుడిని; కొలుచువారు= సేవించేవారు; ఎందున్‌= ఎక్కడైనా; ఎపుడున్‌= ఎప్పుడైనా; కీడున్‌= కష్టాన్ని; ఒందరు= పొందరు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఎవరిని వేదమం(త్రాలతో పూజించి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు అలంకరించబడినవానిగా 
ఆ శివుడిని కొలిచేవారు ఎపుడును ఎక్కడా ఎట్లాంటి ఆపదలూ పొందరు. 


క విను మివ్వాక్యము లెవ్వండు । గొనియాడు( బరించు విప్రకోటికి. జెప్పున్‌ 
జననాథ! వాండు దురితం । బను దుర్గము నిస్తరించు నక్లేశమునన్‌.” 50 


ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా!; వినుము= వినవలసింది; ఈ+వాక్యములు= ఈ వచనాలు; ఎవ్వ(డు= ఎవ్వరు; కొనియాడున్‌= 
మెచ్చుకొనునో; పఠించున్‌= వల్లించునో; విప్రకోటికిన్‌= బ్రాహ్మణు లకు; చెప్పున్‌= నేర్చునో; వాండు= అట్లాంటివాడు; అ+క్లేశమునన్‌= 
ఏమీ కష్టపడకుండా; దురితంబు+అను= పాపం అనే; దుర్గమున్‌= కొండను; నిస్తరించున్‌= దాటగలడు. 

తాత్సర్యం: ఓ రాజా! వినుము. ఈ పై వాక్యాలను ఎవరైతే మెచ్చుకొంటారో, అదే పనిగా వల్లిస్తారో, బ్రాహ్మణు 
లందరికీ నేర్పిస్తారో, అట్లాంటివారు ఏ మాత్రం అలసిపోకుండానే పాపం అనే కొండను అవలీలగా దాటుతారు”. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 359 
వ. అనిన విని ధర్మనందనుండు. 51 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగానే; విని= విని; ధర్మనందనుండు= యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు. 
తాత్సర్యం: అని చెప్పగానే ధర్మరాజు. 
వ్యాఘగోమాయు సంవాదము (సం. 12-112-2) 


క  'సౌమ్యు లసౌమ్యుల భంగి న । సౌమ్యులు సౌమ్యుల విధమున జనవర! చిత్తా 
గమ్యతం దోంతురు; వారిని | సమ్యజ్నిశ్చయతం గాంచు చందము సెపుమా! 52 


ప్రతిపదార్థం: జనవర!= రాజా! సౌమ్యులు= తిన్ననివారు; అసౌమ్యుల భంగిన్‌= తిన్నగా లేనివారివలె; అసౌమ్యులు= తిన్నగా లేనివారు; 
సౌమ్యుల విధమునన్‌= తిన్నని వారుగానూ; చిత్త+ అగమ్యతన్‌= మనస్సుకు తెలియరాని రీతిలో; తో(తురు= అగుపిస్తారు; వారినిన్‌= 
అట్లాంటివారిని; సమ్యక్‌+నిశ్చయతన్‌= సరిగ్గా ఇట్టాంటివారు అనే గట్టి నిర్ణ్మయంతో; కాంచు చందమున్‌= తెలిసికొనే తీరును; 
చెపుమా!= చెప్పుము. 

తాత్సర్యం: ఓ తాతా! సౌమ్యులు అసౌమ్యులుగాను, అసౌమ్యులు సౌమ్యులుగాను కనిపిస్తుంటారు. మనసుకు 
ఏమీ అంతుబట్టకున్నది. వీరు ఇట్టాంటివారని వేర్పాటుచేసి తెలిసికొనాలంటే సులువైన మార్గం ఏమిటో 
చెప్పుము.” 

వ. అనుటయు నాపగాతనయుం 'దేతత్రయోజనం బైన వ్యాఘ్రగోమాయు సంవాదం బను నితిహాసంబు గల; 

దాకర్ణింపు'మని యిట్లనియె. 53 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆపగా తనయుండు= భీష్ముడు; ఏతద్‌+ప్రయోజనంబు+ఐన= దీనికి ఉపయోగపడేది 
అయిన; వ్యాఘ= పులి; గోమాయు= నక్కలనడుమ నడచిన; సంవాదంబు+అను= సంభాషణ వృత్తాంతం కలది అయిన; 
ఇతిహాసంబు= పరంపరగా వస్తున్న కథ; కలదు= ఉన్నది; ఆకర్షింపుము= ఆలకించుము; అని+ఇట్టు= అని ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 


తాత్సర్యం: 'సరిగ్గా నీవడిగిన దానికి పులి నక్కా సంవాద కథ సమాధానమవుతుంది. జా(గ్రత్తగా వినుము’ అంటూ 
భీష్ముడు ఈ విధంగా అన్నాడు. 


ఆ. “పురిక యనగ నెగడు పురి€ బౌరికుం డను । నృపతి క్రూరకర్మనిష్టం బరయగు; 
నవ్విభుండు సచ్చి యధిప! గోమాయువై । పుట్టె బుట్టెబుంగు బుద్దితోడ. 54 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; పురిక+అన(గన్‌= పురిక అనే పేరుతో; నెగడు= ప్రసిద్ధికెక్కిన; పురిన్‌= పట్టణంలో; 
పౌరికుండు+అను= పౌరికుడనే పేరుగల; నృపతి= రాజు; క్రూరకర్మనిస్టన్‌= కనికరం లేని పనులు చేయటంలో; పరంగున్‌= (ప్రసిద్ది 
చెందాడు; ఆ+విభుండు= ఆ రాజు; చచ్చి= చనిపోయి; పుట్టు+ఎణుంగు= మునుపటి జన్మ ఎరుకగల; బుద్దితోడన్‌= జ్ఞానంతో 
(తెలివితో); గోమాయువు+ఐ= నక్కగా; పుట్టెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. అతడు (క్రూరకార్యాలు చేయటంలో పేరు 
పడ్డాడు. కాలవశాన చచ్చిపోయి పూర్వజన్మ జ్ఞాపకాలతో నక్కగా, మరోజన్మ ఎతాడు. 
య డా మాం 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇబ్బంగిం బుట్టిన యా నక్కమహితవ్రతశీలం బయి మాంసంబు దినక, హింస సేయక వనంబునం బతిత 
ఫలంబులు(బత్రంబులు నాహారంబులుగా వర్తించు చుండ. దోడి నక్క'లిది యేటి వ్రతంబు? మాంసం బేము 
దెచ్చియిచ్చెద; ముపయోగించి సుఖివై యుండు" మని ప్రార్థించిన, నమ్మెయికిం జొరక దృథనిశ్చయంబై 
యుండె; నంత నొక్కనా(డు మృగంబుల కెల్ల ముఖ్యంబైన శార్జూలం బత్తెఅం గెటింగి వచ్చి యగ్గోమాయువుతో 
నిట్లనియె. 55 


ప్రతిపదార్థం: ఈ+భంగిన్‌= ఈ విధంగా; పుట్టిన= జన్మించిన; ఆ+నక్క= ఆ నక్క; మహిత= గొప్పదైన; వ్రతశీలంబు+అయి= 
నియమ స్వభావం కలదై; మాంసంబు= మాంసాహారాన్ని; తినక= తీసికొనకుండా; హింస+చేయక= సాటిజీవులను చంపకుండా; 
వనంబునన్‌= అడవిలో; పతిత ఫలంబులున్‌= ముగ్గి రాలిపడ్డ పళ్ళనూ; ప(త్రంబులున్‌= ఆకులనూ; ఆహారంబులుగాన్‌= తింటూ; 
వర్తించుచున్‌+ఉండన్‌= తిరుగుతుండగా; తోడి నక్కలు= సాటినక్కలు; ఇది= ఇది (ఈ కాయగసరులు తినటం); ఏటి వ్రతంబు?= 
ఏమి నియమం?; మాంసంబున్‌= మాంసాన్ని; ఏము= మేము; తెచ్చి+ఇచ్చెదము= తీసికొని వస్తాం; ఉపయోగించి= తిని; సుఖివి+ఐ= 
సంతోషివై; ఉండుము= ఉండాల్సింది; అని= అని; ప్రార్థించినన్‌= వేడుకొనగా; ఆ+మెయికిన్‌= ఆ వైనానికి; చారక= ఒప్పుకొనక; 
దృఢ నిశ్చయంబు+ఐ= గట్టి అభిప్రాయం కలదై; ఉండెన్‌= ఉన్నది; అంతన్‌= అంతలో; ఒక్కనాండు= ఒకరోజున; 
మృగంబులకున్‌+ఎల్లన్‌= జంతువులలో కెల్ల; ముఖ్యంబు+ఐన= ప్రధానమైన; శార్జూలంబు= పెద్దపులి; ఆ+తెజంగున్‌= ఆ తీరు 
అంతా; ఎటింగి వచ్చి= తెలిసికొని వచ్చి; ఆ+గోమాయువుతోన్‌= ఆ నక్కతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ రాజు అట్టా నక్కగా రూపం ఎత్తి మాంసం ముట్టుకొనననీ, సాటి జీవులను చంపననీ (వ్రతం పట్టింది. 
అడవిలో రాలిపడ్డ ఫలాలూ ఆకులూ అలములూ తింటూ బ్రతుకుగడుపసాగింది. ఇది చూచిన తోడినక్కలు “ఇదెక్కడి 
నియమం? మేమంతా మాంసాన్ని తెచ్చి పెట్టుతాం - హాయిగా తిని సుఖించు'మన్నాయి. అయినా నక్క ఆ మాటలు 
పట్టించుకొనకూడదనే నిర్ణయించుకొన్నది. అంతలో ఇదంతా ఆ అడవి పులిరాజుకు తెలిసి నక్క దగ్గరకు వచ్చి 
ఈ విధంగా అన్నది. 


క “నిను సౌమ్యుడ వని యెటింగితి;।; ననఘా! నను జెంది నిలిచి యతుల సుఖము లం 
దిన మేలు; నన్ను! గ్రూరుం । డను లోకం; బిదియు నుడుప నగు నీశిక్షన్‌. 56 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; నినున్‌= నిన్ను; సౌమ్య(డవు+అని= తిన్నని వాడవని; ఎజీ.గితిన్‌= గుర్తించాను; ననున్‌= 
నాతో; చెంది= కూడి; నిలిచి= ఉండి; అతుల సుఖములు= సాటిలేని సౌఖ్యాలు; అందినన్‌= పొందితే; మేలు= మంచిది; లోకంబు= 
జనం; నన్నున్‌= నన్ను; క్రూరుండు+అనున్‌= క్రూరమృగం అని అంటున్నది; ఇదియున్‌= ఈ వాదును; నీ శిక్షన్‌= నీ ఉపదేశాలతో; 
ఉడుపన్‌+అగున్‌= పోగొట్టవలసింది. 


తాత్పర్యం: 'ఓ పుణ్యవంతుడా! నీవు చాలా మంచివాడ వని విన్నాను. నాతో కలిసి ఉండుము. ఎన్నో సౌఖ్యాలు 
అనుభవించుము. లోకం నన్ను క్రూరజంతు వనుకొంటున్నది. దానిని నీ ఉపదేశాలతో తరిమిగొట్టుము. 


వ. నా తోడి బాంధవంబు సేయు'మనిన నగ్గోమాయు విట్లనియె. 57 


ప్రతిపదార్థం: నాతోడి= నాతో; బాంధవంబున్‌= స్నేహాన్ని; చేయుము= కావించుము; అనినన్‌= అనగానే; ఆ+గోమాయువు= 
ఆ నక్క; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్సర్యం: నాతో మిత్రుడిగా ఉండుము” అనగానే ఆ నక్క ఈ విధంగా చెప్పింది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 361 


క. “నీ వాశ్రయణీయుండవు । గావే! విను భోగపరము గా కున్నది మ 
ద్ధావం బటు గావున నా । కీ వచనము లింపు సేయ విద్దగుణాధ్యా! 58 


ప్రతిపదార్థం: ఇద్దగుణ+ఆడఢ్యా!= (ప్రకాశించే గుణ సంపదగల ఓ పులిరాజా!; నీవు= నీవు; ఆశయణీయుండవు= అండగొనదగినవాడవు; 
కావే!= కావా!; విను= వినుము; మత్‌= నాయొక్క; భావంబు= తలంపు; భోగపరము+కాక+ఉన్నది= సుఖంవైపునకు మళ్ళకున్నది; 
అటు+కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; ఈ+వచనములు= ఈ మాటలు; ఇంపు+చేయవు= రుచించవు. 


తాత్పర్యం: 'ఓ గుణవంతుడా! పులిరాజా! నిజానికి నీవు ఆ(శ్రయించదగ్గవాడవే. కాని, నా మనస్సు సుఖాలమీదికి 
పోకుండా ఉన్నది. అందువలన నీ మాటలు నాకు నచ్చటం లేదు. 


వ. అది యట్లుండె; భోగంబులు గాకున్న నేమి? నీకుం గార్యాకార్యంబులు నా యెలీంగిన తెఅంగున 
నుపదేశించుచు మైత్రి వాటించియునికి గర్జణీయంబై భవదీయ మూలభృత్యులసూయ సేసి భేదింతురు; 
దాన నొప్పమి వచ్చు; నీవు వారలు గలంచిన( గలంగ కుండుటకును నా బుద్ధి పాటించుటకును 
సమయంబు సేసి నన్ను మన్నించికొని యుండు; మట్లెన నీకడ వర్తించియుండెది ననుటయు నావ్యాఘ్రుం 
బా భంగి నడపంగల యది యై యియ్యకొని. 59 


ప్రతిపదార్థం: అది= అది; అట్లు+ఉండెన్‌= ఆ విషయం అట్లా ఉండనిమ్ము; భోగంబులు= సౌఖ్యాలు; కాక+ఉన్నన్‌+ఏమి?= 
పొందకుంటే ఏమి?; నీకున్‌= నీకు; కార్య+అకార్యంబులు= చేయదగ్గ, చేయకూడని పనులను; నా+ఎజింగిన తెజంగునన్‌= 
నాకు తెలిసినట్టుగా; ఉపదేశించుచున్‌= బోధిస్తూ; మైత్రి పాటించి= స్నేహం చేసి; ఉనికి= ఉండటం; గర్హణీయంబు+ఐ= 
ఆక్షేపించదగినదై; భవదీయ= నీకు సంబంధించిన; మూల భృత్యులు= తాత ముత్తాతలనాటి నుండి వస్తున్న సేవకులు; అసూయ 
చేసి= ఓర్వ లేక; భేదింతురు= వేరవుతారు; దానన్‌= అందువలన; ఒప్పమి= వైరం; వచ్చున్‌= కలుగుతుంది; నీవు= నీవు (పులి); 
వారలు= ఆ మూలభృత్యులు; కలంచినన్‌= కలవరపెట్టినా; కలంగక= చలించకుండా; ఉండుటకున్‌= ఉండటానికీ; నా బుద్ది= 
నా ఆలోచనలను; పాటించుటకున్‌= ఆచరించటానికీ; సమయంబు+చేసి= ప్రతిజ్ఞ చేసి; నన్నున్‌= నన్ను; మన్నించికొని ఉండుము= 
గౌరవిస్తూ ఉండుము; అట్టు+ఐనన్‌= అట్లా అయితేనే; నీ కడన్‌= నీ దగ్గర; వర్తించి+ఉండెదన్‌= మసలుకొంటాను; అనుటయున్‌= 
అనగానే; ఆ+వ్యాఘ్రంబు= ఆ పులి; ఆ+భంగిన్‌= అట్టాగే; నడపంగల+అది+ఐ= జరపా లనుకొన్నదై; ఇయ్యకొని= సమ్మతించి. 


తాత్సర్యం: అది అట్టా ఉండనిమ్ము, సౌఖ్యాలు అనుభవించకపోతే నేమి? నాకు తెలిసినంత మట్టుకు నీకు మంచీ 
చెడ్డలు తెలియచెప్పుతూ స్నేహంగా ఉంటాను. మన స్నేహాన్ని నీ మూలభృత్యులు ఓర్వలేక నిందిస్తారు. నిన్ను 
కలవరపరచి వైరం పెట్టుకుంటారు. అందువలన నీవు వారి మాటలకు చెవి ఒగ్గకుండా నేను చెప్పినట్టు నడచుకొంటేనే 
నీ దగ్గర ఉంటాను. అట్లాగని బాసచేసి నన్నాదరించుము.' అనగానే పులి అట్లాగే నడుచుకొంటానని అంగీకరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. సంతసంబుతోడ సమయంబు సేసిన । నెలమింబొంది నక్క పులికి బుద్ది 
సెప్పికొనుచు( దగ వసించె దదీయ ని । కేతనమున( బులియు. బ్రీతి సలిపె. 60 


ప్రతిపదార్థం: సంతసంబుతోడన్‌= సంతోషంగా; సమయంబు+చేసినన్‌= ప్రతిజ్ఞచేయగా; ఎలమిన్‌= ఆనందాన్ని; పొంది= 
అనుభవించి; నక్క= నక్క; పులికిన్‌= పెద్ద పులికి; బుద్ది+చెప్పికొనుచున్‌= ఉపదేశిస్తూ; తదీయ= పులికి చెందిన; నికేతనమునన్‌= 
నివాసస్థానం (గుహ)లో; తగన్‌= ఒప్పేటట్టుగా; వసించెన్‌= నివసించింది; పులియున్‌= పులికూడా; ప్రీతిన్‌=సంతోషంతో; సలిపెన్‌= 
మెలగింది. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పులి ఎంతో సంతోషంగా బాసచేసింది. దానికి నక్క సంతృప్తిచెందింది. పులికి హితవులు చెపుతూ 
పులిగుహలోనే ఉండిపోయింది. పులికూడా సంతోషంగా మెలగింది. 


వ. కొండొక కాలంబునకు నమ్మగరాజు మన్నించు విధంబును, నగ్గోమాయువు దదీయ హితాహితంబు లరసి 
బుద్ధి సాచివ్యంబు సేయు తెఅంగును జూచి చూపోపక యప్పులి మూలభృత్యులు దమలోనం గూడికొని 
యొక్కనాండు. 61 


ప్రతిపదార్థం: కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; ఆ+మృగరాజు= ఆ పెద్దపులి; మన్నించు విధంబును= ఆదరించే తీరూ; 
ఆ+గోమాయువు= ఆ నక్క; తదీయ= ఆ పులికి సంబంధించిన; హిత+అహితంబులు= మంచి సెబ్బరలూ; అరసి= విచారించి, 
తెలిసికొని; బుద్ది= ఆలోచనతో; సాచివ్యంబు= మంత్రిత్వం; చేయు తెజంగును= నడిపిన తీరునూ; చూచి= పరిశీలించి; 
చూపు+ఓపక= చూడలేక; ఆ+పులి= ఆ పెద్దపులి యొక్క; మూలభృత్యులు= తాతముత్తాలనాటి నుండి వస్తున్న సేవకులు; 
తమలోనన్‌= వాళ్ళల్లో వాళ్ళు; కూడికొని= గుమికూడి; ఒక్కనాండు= ఒకరోజున. 

తాత్సర్యం: కొంతకాలం గడిచేసరికి నక్కను పులి ఆప్యాయంగా ఆదరించటమూ, నక్క ఎంతో విచక్షణతో 
మంత్రిత్వాన్ని నిర్వహించటమూ మూలభృత్యులకు గిట్టలేదు. వాళ్ళంతా అనుకొని ఒకనాడు ఒకచోట సమావేశం 
అయ్యారు. 


క, “పులి నమలెడు మాంసము వెర । వలవడ. దా మపహరించి యా నక్కకు ని 
మ్ముల నిల్వం గావించిన । నిలయంబున గొంది బెట్టి నేర్పారంగన్‌. 62 


ప్రతిపదార్థం: పులి= పెద్దపులి; నమలెడు= తినే; మాంసమున్‌= మాంసాన్ని; తాము= ఆ మూలభృత్యులు; వెరవు= ఉపాయం; 
అలవడన్‌= ఒప్పగా; అపహరించి= దొంగిలించి; ఆ నక్కకున్‌= ఆనక్క కొరకు; ఇమ్ములన్‌= సంతోషంగా; నిల్వన్‌= నివసించటానికి 
(ఉండటానికి); కావించిన= ఏర్పాటు చేసిన (సిద్దంచేసిన); నిలయంబునన్‌= నివాసంలో (కొండగుహలో); గొందిన్‌= మూలగా; 
పెట్టి= దాచిపెట్టి; నేర్పు+ఆరంగన్‌= గొప్పదిట్ట తనంతో. 


తాత్పర్యం: 'ఒకనాడు పెద్దపులి తినే మాంసాన్ని మూలభృత్యులు ఎంతో చాకచక్యంగా ఎత్తుకెళ్ళాయి. నక్క ఉండే 
కొండగుహలో ఓ మూల దాచిపెట్టాయి. ఎంతో దిట్టతనంతో మసలుకొంటూ ఉండగా. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. ఉన్నంతభక్ష్యపదార్థ పరిరక్షణంబును దానచేయునది గావున నగ్గోమాయు వప్పనికిం జొచ్చి మాంసంబుగానక 
యెవ్వరేని మ్రుచ్చిలి కొనుటగా నెజింగినదియై శార్టూలంబున కెజింగించిన నామ్రుచ్చిమి యప్పులి యరయం 
దొడంగిన నెప్పటి కపటభృత్యులు గపటోపాయంబు పన్ని 63 


ప్రతిపదార్థం: ఉన్నంతన్‌= ఉంటున్నంతలో; భక్ష్యప దార్థ= తినుబండారాలను; పరిరక్షణంబు= భ(ద్రపరచటమూ; తాను+అ= తానే; 
చేయునది+కావునన్‌= చేస్తుంది కనుక; ఆ+గోమాయువు= ఆ నక్క; ఆ పనికిన్‌= మాంసాన్ని జాగ్రత్తచేసే పనిమీద; చొచ్చి= 
వెళ్ళి; మాంసంబు= మాంసం; కానక= కనిపించక; ఎవ్వరేని= ఎవ్వరో; ముచ్చిలి కొనుటగాన్‌= దొంగతనం చేసిందిగా; 
ఎతింగినది+ఐ= తెలిసికొన్నదిఅయి (గమనించినదైై; శార్జూలంబునకున్‌= పెద్దపులికి; ఎజీంగించినన్‌= తెలుపగా; ఆ 'ముచ్చిమి= 
ఆ దొంగతనం గూర్చి; ఆ+పులి= ఆ పెద్దపులి; అరయన్‌= విచారించటానికి (వెదకటానికి); తొడంగినన్‌= పూనుకొనగానే; ఎప్పటి 
కపట భృత్యులు= ఎప్పటివలెనే, మోసగాళ్ళెన సేవకులు; కపట+ఉపాయాన్ని= మాయోపాయాన్ని; పన్ని= పుట్టించి. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 363 


తాత్పర్యం: రాజు తినే పదార్థాలను భద్రపరిచే పని నక్కదే. కనుక ఎప్పటివలె మాంసాన్ని దాచబోగా కనిపించలేదు. 
ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని (గ్రహించుకొని ఆ సంగతి పులి దృష్టికి తెచ్చింది. పులి వెంటనే వెదకటానికి 
పురమాయించింది. అది పసికట్టిన కపట సేవకులు కుట్ర పన్నినవారై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క నెమకు పరివార మమ్మాం । సము గను తెజింగును ఘటింప శార్దూలము చి 
త్తము నక్కవలన విరస । త్వమునొందిన నెటి(గి భృత్యతతి యిట్లనియెన్‌. 64 


ప్రతిపదార్థం: ఆ+మాంసమున్‌= ఆ మాంసాన్ని; నెమకు= వెదకే; పరివారము= సేవకులకు; కను తెజింగును= కనపడే 
విధంగా; ఘటింపన్‌= చేయగా (కలిగించగా); శార్హ్టూలము= పులి; చిత్తమునన్‌= మనసులో; నక్కవలన= నక్కమీద; 
విరసత్వమున్‌= మైత్రీభేదాన్ని; ఒందినన్‌= పొందగా; ఎటీ(ి= తెలిసికొని; భృత్యతతి= సేవకులంతా; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నారు. 
తాత్సర్యం: మాంసం వెదకే పరివారానికి అది కంటబడేటట్టు చేశాయి. దానితో పులికి నక్కమీద మనస్సు 
విరిగిపోయింది. అది కనిపెట్టిన సేవకులు ఈ విధంగా అన్నారు. 
ఆ.  '“నక్కకేటి వ్రతము? స్రుక్కక యిమ్మాంస । మపహరించినపుడ యబై నేని 

నేమి యైన జేయు నిది పాపశీలంబు । గపట ధర్మకంచుకంబు సువ్వె! 65 
ప్రతిపదార్థం: నక్కకున్‌= నక్కకు; ఏటి వ్రతంబు?= ఏమి నియమం?; (స్రుక్కక= జంకులేకుండా; ఈ+మాంసమున్‌= ఈ 
మాంసాన్ని; అపహరించిన+అపుడ= దొంగలించినపుడే; అబ్బెనేనిన్‌= దొరికినట్టైతే; ఏమి+ఐనన్‌+చేయున్‌= ఇంకా ఏమైనా 
చేయగలదు; ఇది= ఈ నక్క; పాపశీలంబు= పాపస్వభావం కలది; కపట= మాయదైన; ధర్మకంచుకంబు= ధర్మమనే కవచం 
కలది; సువ్వె!= సుమా! 
తాత్పర్యం: 'నక్కఏమిటి? వ్రతంఏమిటి? నీ మాంసం కాజేసినపుడే చేతికి అందుబాటులో ఉన్నట్రైతే సంకోచించకుండా 
ఇంకా ఏమైనా చేసేది. ఈ నక్క పాపభావాలు కలది. ధర్మమనే మాయతొడుగు తొడుక్కున్నది సుమా! 


క తానటె మాంసము దినదటె! । యీ నక్కయు బేలుపెట్టె నిన్నాళ్ళును నీ 

యాన మటుమాట వలుకం । గా నోడితి మిదియ నడప. గార్యములయెడన్‌.” 66 
ప్రతిపదార్థం: తాను+అటె= నక్క అట; మాంసమున్‌= మాంసాన్ని; తినదు+అటె= నమలదట; ఈ నక్కయున్‌= ఈ నక్క; 
ఇన్నాళ్ళును= ఇంతకాలమూ; బేలుపెట్టెన్‌= మోసపుచ్చింది; ఇదియ= ఈ నక్కే; నడపన్‌= జరుపుతుండగా; కార్యముల+ఎడన్‌= 
రాచకార్యాలపట్ట; నీ+ఆనన్‌= నీ ఆజ్ఞచే; మణుమాట= మరొకమాట; పలుకంగాన్‌= చెప్పటానికి; ఓడితిమి= వెరచాము. 
తాత్సర్యం: నక్క అట మాంసాహారి కాదట - ఇంతకాలం ఎంత మోసగించింది! ఈ నక్కే అన్ని రాచకార్యాలు 
చూచుకొంటుంది కదా! అని మేము మీ శాసనానికి కట్టుబడి పల్లెత్తు మాట అనాలంటే భయపడేవారం'. 


క. అనుటయు మృగపతి మనమున. । గన లడరిన నక్క బట్టగా( బంచి వధిం 
పను బుచ్చె; దాని నంతయు । విని యప్పులితల్లి గరము వెస6 జనుదెంచెన్‌. 67 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అన్నదే తడవుగా; మృగపతి= పెద్దపులి; మనమునన్‌= మనస్సున; కనలు+అడరినన్‌= కోపం 
ఎక్కువకాగా; నక్కన్‌= నక్కను; పట్టంగాన్‌= బంధించటానికి; పంచి= నియోగించి; వధింపను= చంపేయటానికి; పుచ్చెన్‌= 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆజ్ఞాపించింది; దానిన్‌+అంతయున్‌= ఇదంతా; విని= ఆలకించి; ఆ+పులి తల్లి= ఆ పెద్దపులి తల్లి; కరము= ఎంతో; వెసన్‌= 
తొందరగా; చనుదెంచెన్‌= వచ్చింది. 

తాత్సపర్యం: ఆ మాటలు చెవిని పడగానే పులి కోపంతో మండిపడుతూ 'నక్కను వెంటనే పట్టుకురండి. చంపండి” 
అంటూ ఆదేశించింది. ఇదంతా పులి తల్లి విని చప్పున కుమారుడి దగ్గరకు వచ్చింది. 


వ. చనుదెంచి యా వ్యాఘ్రవరునితో నిట్లనియె. 68 
తాత్సర్యం: వచ్చి, ఆ పులి తల్లి కొడుకుతో ఇట్లా అన్నది. 
క, ఇట్టివి కృత్రిమములు గల | వట్టిదె యానక్క? బేల వైతివి భృత్యుల్‌ 

పుట్టినకోలెను గుటిలత । లె ట్టెట్టివి సేయ? రకట! యెజుక గల౮ానే? 69 
ప్రతిపదార్థం: ఇట్టివి= ఇట్టాంటివి; కృత్రిమములు= కల్పితాలు; కలవు= ఉంటాయి; ఆ+నక్క= ఆ నక్క; అట్టిదె?= అట్లాంటిదా?; 
బేలవు+ఐతివి= వెర్రివాడవయ్యావు; భృత్యుల్‌= సేవకులు; పుట్టిన కోలెను= పుట్టిననాటినుండి; కుటిల తలు= కపటాలు; ఎట్టు+ఎట్టివి= 
ఎట్టాంటివి ఎట్లాంటివి; చేయరు= చేయలేదు?; అకట!= అయ్యో! ఎలుంక= తెలివి; కలంగనే?= కలవర పడిందా? 


తాత్సర్యం: ఇట్లాంటి లేనిపోని కల్పితాలు కల్పించటం నక్కకు చేతనవుతుందా! ఎంత మూర్భుడివి? సేవకులు 
పుట్టుకతోనే వంచకులు. ఏమి చేయరు? వీరు ఎన్నైనా చేస్తారు. అయ్యో! నీ తెలివి తెల్లారిపోయిందా! 


తే. బుద్దిమంతునివలన దుర్గుద్దు లధికు । వలన హీనులు రూపసివలన( గొనటి 
వా రసూయలు సేయుదు రీరసమున । నింత యెటు(గంగవలవదే? యీవు గొడుక! 70 


ప్రతిపదార్థం: కొడుక!= కుమారుడా!; బుద్దిమంతునివలనన్‌= మంచివాడివలన; దుర్చుద్దులు= చెడ్డవారు; అధికు వలనన్‌= 
గొప్పవాడివలన; హీనులు= అల్పులు; రూపసివలనన్‌= అందగాడివలన; కొనటివారు= కురూపులు; ఈరసమునన్‌= ఓర్వలేక; 
అసూయలు+చేయుదురు= లేనివి అంటగడతారు; ఈవు= నీవు; ఇంత= ఇంతమాత్రం; ఎటు(గంగన్‌+వలవదే?= 
తెలిసికొనవద్దా? 


తాత్పర్యం: ఓ బిడ్డా! మంచివాళ్ళను చూచి చెడ్డవాళ్ళు, గొప్పవాళ్ళను చూచి తక్కువవాళ్ళు, అందగాళ్ళను చూచి 
అందం లేనివాళ్ళు సహించలేరు. లేనిపోని దోషాలు ఆరోపిస్తారు. ఈ పాటి విషయాలు నీకు నీవు గ్రహించుకొనవద్దా? 
(ఎదుటివాళ్ళ జొన్నత్యాన్ని చూచి సహించలేకపోవటం సంస్కారవంతుల పని కాదని భావం). 
క ధర్మ మధర్మము భంగి న । ధర్మము ధర్మంబు మాడ్కి- దనయా! తోంచున్‌ 

నిర్మలమతి నరయవలయు । ధార్మికతన కోరువా(డు తన కేర్పడంగన్‌. 71 
ప్రతిపదార్థం: తనయా!= ఓ కొడుకా! ధర్మము= న్యాయం; అధర్మము భంగిన్‌= అన్యాయంవలె; అధర్మము= అన్యాయం; 


ధర్మంబు మాడ్కిన్‌= న్యాయంవలె; తో(చున్‌= కనబడుతుంది; ధార్మికతన+కోరువాండు= ధర్మాన్నే తెలిసికొనవలెననుకొనేవాడు; 
నిర్మలమతిన్‌= తేటగల బుద్దితో; తనకున్‌= తనకు తాను; ఏర్పడంగన్‌= స్పష్టపడేటట్లు; అరయన్‌ వలయున్‌= పరిశీలించుకొనాలి. 


తాత్సర్యం: ఓ కొడుకా! ధర్మం అధర్మంవలె, అధర్మం ధర్మంవలె అనిపించవచ్చును. 'ధర్మం ఇదీ అని 
తెలిసికొనదలచినవాడు తనకు తేటతెల్లమయ్యేదాకా మంచిమనసుతో ఆలోచించుకొనాలి. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 365 


క. విను మీగోమాయువు వ । చ్చిన యంతటనుండి మనకు. జేసిన హితముల్‌ 
గనికొన వలవదె? యీతర । మున వా€ డిటు సేయ. డను సమూహయు వలదే? 72 


ప్రతిపదార్థం: వినుము= విను; ఈ+గోమాయువు= ఈ నక్క; వచ్చిన+అంతటన్‌+ఉండి= వచ్చినప్పటినుండి; మనకున్‌= మనకు; 
చేసిన హితముల్‌= చేసిన మంచిపనులను; కని కొనవలవదె?= విచారించవద్దా?; ఈ తరమునవాండు= ఇట్లాంటి మంచివాడు; 
ఇటు+చేయండు= ఈ విధంగా చేయడు; అను+సమూహయున్‌= అనే మంచి యోచన; వలదే?= వద్దా? 


తాత్పర్యం: ఈ నక్క వచ్చిన దగ్గరినుండి చేసిన ఉపకారాన్ని చూచి అయినా ఇట్లాంటివాడు ఇట్టా చేస్తాడా? అని 
ఒక్క క్షణం యోచించుకొనవద్దా? 


క హితు(డదగు మంత్రిం గుటిలుల । యతి కపటోపాయములకు నగపడి చెటుపన్‌ 
మతి( దలంతురి? పతి సుపరీ । క్షితంబు గావింప కొకటి సేయం దగునే? 73 


ప్రతిపదార్థం: హితుండు+అగు= మేలుకోరేవా డైన; మం(త్రిన్‌= మంత్రిని; కుటిలుల= మాయగాళ్ళ; అతి కపట+ఉపాయములకున్‌= 
మిక్కిలి మాయోపాయాలకు; అగపడి= లోబడిపోయి; చెజుపన్‌= చంపటానికి; మతిన్‌= మనస్సులో; తలంతురె?= భావిస్తారా? 
పతి= రాజు; సుపరీక్షితంబు+కావింపక= సరిగ్గా పరిశీలించకుండానే; ఒకటి= కీడు; చేయన్‌= తలపెట్టటం; తగునే?= ఒప్పునా? 
ఒప్పుకాదని భావం. 

తాత్పర్యం: వంచకుల మాయమాటలలో పడి మన మంచిని కోరే మంత్రిని చంపాలనుకొనటం భావ్యమేనా? 
రాజైనవాడు వెనుకా ముందూ పరిశీలించుకొనకుండా హానిచేయ పూనుకొనటం సరైన నిర్ణయం కాదు. పరిపాలకుడు 
ప్రతి పనీ విచారించి అమలు పరచాలి”. 


చ. అనవుడు నక్కరాంబనిచి యప్పులి గౌంగిటం జేర్చి బాప్పము 

ల్లను(గవ( గ్రమ్మనుం బలుకులం దగ. బెద్దయు గారవించిన 

“న్వినుము మృగేంద్ర! మున్నటుల నీవు సభన్‌ నను వీ(డు మంచివా. 

డని కొనియాడి యిప్పు దెగటార్దితి పెంపును నాదు మానమున్‌.' 74 
ప్రతిపదార్థం: అనవుడున్‌= తల్లి చెప్పగానే; నక్క= నక్కను; రాన్‌ పనిచి= పిలిపించి; ఆ+పులి= ఆ పెద్దపులి; కౌంగిటన్‌ చేర్చి= 
ఆలింగనం చేసి; బాప్పముల్‌= కన్నీరు; కనుంగవన్‌= రెండు కళ్ళను; క్రమ్మనున్‌= కప్పగా; పలుకులన్‌= మాటలతో; తగన్‌ పెద్దయున్‌= 
ఎంతో ఎక్కువగా; గారవించినన్‌= గౌరవించగా; మృగ+ఇంద్ర!= మృగరాజా!; వినుము= వినవలసింది; నీవు; మున్ను+అటులన్‌= 
ఇంతకు (క్రితం ఆ విధంగా; సభన్‌= కొలువులో; ననున్‌= నన్ను; వీండు= ఇతడు (ఈ నక్క); మంచివాండు= యోగ్యుడు; అని 
కొనియాడి= అని పొగడి; ఇప్టు= ఈనాడు; నాదు మానమున్‌= నా ఆత్మాభిమానాన్ని; పెంపును= గౌరవాన్ని; తెగటార్చితి(వి)= 
మంటగలిపావు. (నాశనం చేశావు). 
తాత్సర్యం: తల్లి బోధలకు బుద్ది తెచ్చుకొని పులి నక్కను రమ్మని కబురంపింది. వచ్చిన నక్కను అక్కున 
చేర్చుకొన్నది. కంటనీరు పెట్టుకొంటూ ఆత్మీయంగా మాట్లాడింది. ఆదరించింది. “ఓ పులిరాజా! ఒక విషయం 
వినుము. నీవు ముందు ఒకనాటి సభలో అందరి ఎదుటా నన్ను మంచివాడ వని మెచ్చుకొన్నావు. ఈ రోజున 
నా అభిమానాన్ని, నా పరువునూ చివరంటా చెరిపేశావు.” 


వ. అని పలికి యగ్గోమాయువు వెండియు. 75 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అనిపలికి= అని చెప్పి ఆ+గోమాయువు= ఆ నక్క; వెండియున్‌= మళ్ళీ. 
తాత్పర్యం: అని చెప్పి నక్క మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది. 
క “నను నీవు పదస్సునింగా । ననఘా! చేయంగం దల(చినప్పుడ నీ భృ 
త్యనికాయము కటిపుల( బడ । కునికియు నా బుద్ధి వినుటయును మటివమికిన్‌. 76 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పుణ్యవంతుడా!; ననున్‌= నన్ను; నీవు= నీవు; పదస్థుని(గాన్‌= పదవి కలవాడినిగా; చేయంగన్‌= 
చేయటానికి; తలంచినపుడ= భావించినపుడే; నీ భృత్యనికాయము= నీ పరిజనంయొక్క; కజపులన్‌= చెడ్డ బోధనలలో; 
పడక+ఉనికియున్‌= చిక్కకుండా ఉండటం; నా బుద్దిన్‌= నా అభిప్రాయాన్ని; వినుటయును= చెవిని పెట్టటం; మజవమికిన్‌= 
మరచిపోకుండా ఉండటానికి. 


తాత్సర్యం: 'ఓ ధర్మాత్ముడా! నీవు నన్ను అధికారిని చేయాలని నిర్ణయించుకొన్నప్పుడే స్తీ భృత్యుల దురాలోచనలో 
తలదూర్చక పోవటమూ నా అభిప్రాయాల ప్రకారం నడచుకొనటమూ మర్చిపోకుండా ఉండేటట్టు ప్రమాణం చేశావు 
కదా! (తరువాతి వచనంతో అన్వయం). 


వ. బాస సేయవే యట్లుంగాక. 77 
ప్రతిపదార్థం: బాస+చేయవు+ఏ= ఒట్టుపెట్టుకొనలేదా?; అట్టున్‌+కాక= అంతేకాకుండా. 
తాత్పర్యం: ఒట్లుపెట్లుకొనలేదా? అంతే కాకుండా. 

లు లు 


ఆ. _ ఎటింగి యైన నెజుంగ కేనియు నొక్కని | భంగపెట్టి పిదప సంగతుండుగ6 
జేసికొనుట మేలె సిరిగలవారికి? । నట్టి నిలుపువాని కగునె హితము?" 78 


ప్రతిపదార్థం: ఎజింగి+ఐనన్‌= తెలిసి అయినా; ఎటు(గక+ఏనియున్‌= తెలియకుండా అయినా; ఒక్కనిన్‌= ఒక్కడిని; 
భంగపెట్టి= అవమాన పరిచి; పిదపన్‌= ఆ తరువాత; సంగతు(డుగన్‌= నేస్తగాడిగా; చేసికొనుట= చేసుకొనటం; సిరిగలవారికిన్‌= 
డబ్బుగలవారికి; మేలె?= మంచిదా?; అట్టినిలుపు= అట్టి ఉనికి; వానికిన్‌= ఉన్నవాడికి; హితము= మేలు; శుభం; అగునె?= 
కలుగుతుందా? 

తాత్సర్యం: తెలిసో తెలియకో మరొకడిని చిన్నబుచ్చి ఆ తరువాత స్నేహితుడిగా చేసికొనటం ధనవంతుడికి 
మంచిదేనా? అట్లా (బ్రతికేవాడికీ (అవమానించబడీ తిరిగి ఉండేవాడికి) మంచి జరుగుతుందా?” 


క అని పాసి యరణ్యమునకు(। జని యనశన దీక్ష నొంది సద్ధావ ఖ్యా 
తి నెజియం బరమస్థానం । బున కగ్గోమాయు వరిగె. బురుషవరేణ్యా! 79 


ప్రతిపదార్థం: పురుషవరేణ్యా!= ధర్మరాజా! అని= అని; ఆ+గోమాయువు= ఆ నక్క; పాసి= ఆ పులిరాజును విడిచి; 
అరణ్యమునకున్‌= అడవులలోకి; చని= వెళ్ళి; అనశనదీక్షన్‌= నిరాహార వ్రతాన్ని; ఒంది= పొంది; సద్భావఖ్యాతి= మంచివాడనే 
పొగడ్త; నెజయన్‌= వెల్లడి కాగా; పరమస్థానంబునకున్‌= వైకుంఠానికి; అరిగెన్‌= వెళ్ళింది. 

తాత్సర్యం: ధర్మరాజా! అట్టా పలికి ఆ నక్క పులిని వదలిపెట్టి అడవులలోకి వెళ్ళింది. నిరాహారదీక్ష పూనింది. 
తన మంచితనంతో పైలోకాలకు చేరుకొన్నది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 367 
వ. ఈ కథ పూర్వాపరవాక్యంబుల యందలి తాత్పర్యంబు నిరూపించి. 80 


ప్రతిపదార్థం: ఈ కథ= ఈ పులి నక్కా వృత్తాంతం; పూర్వ+అపర వాక్యంబుల అందలి= ముందూ వెనుకా మాటలలోని; 
తాత్సర్యమును= ఉద్దేశాన్ని; నిరూపించి= నిశ్చయించి. 
యి 


తాతిర్గం: ఈ పులి నక్సా సంవాదంలోని సారాంశాని వివరంగా తెలిపి. (తరువాతి పదంతో అన్వయం). 
ట్ర గ్రా ప్రి 3 ప్ప 


క. వావిరి మాటల. దేలక | భావంబున౦ గీడు మేలు బరికించి యస 
ద్ధావుని సద్ధావుని నవ । నీవర! యేర్పజుప నెటు(గ నేరంగ వలయున్‌.’ 81 


ప్రతిపదార్థం: అవనీవర!= ఓ రాజా!; వావిరి మాటలన్‌= మాయమాటలచేత; తేలక= మోసపోకుండా; భావంబునన్‌= ఆలోచనలో; 

కీడు మేలున్‌= మంచి చెడ్డలను; పరికించి= పరీక్షించి; అసదావునిన్‌= చెడవాడిని; సదావునిన్‌= మంచివాడిని; ఏరుణుపన్‌= వేరు 
డ్‌ డై ఖ జ్ర ఖ ఎ 

పరచటం; ఎజు6గన్‌ నేరంగవలయున్‌= తెలిసికొనే శక్తి కలిగి ఉండాలి. 


తాత్పర్యం: ఓ రాజా! రాజయినవాడు ఇతరుల మాయమాటలలో పడి మోసపోకుండా మంచీ చెడ్డా యోచించుకొనాలి. 
ఇది మంచిది ఇది మంచిది కాదు అని విడివిడిగా తెలిసికొనగల సామర్థ్యం కలిగి ఉండాలి. అపుడే పరిపాలకుడు 
సరైన నిర్ణయాలు తీసికొనగలుగుతాడు'”. 


భీష్కుండు ధర్మజునకు సహాయ సంపన్నత్వం బావశ్యకం బగుట సెప్పుట (సం. 12-113-1,2) 


వ. అనినవినిసంతోషించి కౌంతేయాగ్రజుం 'డేమిభంగివర్తనంబున భూపాలుండు సుఖియై యుండు ననుటయు 
నన్నరపతికిం గురుపితామహుం డిట్లనియె. 82 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; సంతోషించి= ఆనందపడి; కాంతేయ+అ([గ్రజుండు= ధర్మరాజు; ఏమి భంగిన్‌= 

ఎట్లాంటి; వర్తనంబునన్‌= నడతచేత; భూపాలుండు= రాజు; సుఖి+ఐ+ఉండున్‌?= సుఖిస్తాడు?; అనుటయున్‌= అని మాటలాడగానే; 

ఆ+నరపతికిన్‌= ఆ ధర్మరాజుతో; కురుపితామహుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: 'రాజు ఎట్టా నడచుకుంటే సుఖపడతాడు” అని ధర్మరాజు కోరగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 

సీ, “ఆలస్యమును నసహాయత్వమును నొప్పు; । వవిలేని పతి సుఖియై చరించు; 
విను తొల్లి యొక యుష్ట్ర మనితరసాధ్య త । పంబు సేయగ మెచ్చి బ్రహ్మ వచ్చి 
యర్దించినది 'యేమి?' యనిన నా లొట్టియ | యొప్ప 'నా మెడ శతయోజన ప్ర 
మాణం బగుట కోర్కి వాణీశ!' నావుడు । న ట్లగుంగా కని యతండు సనియె; 


తే నదియు వరగర్వమున సహాయంబు నొల్ల । కలసభావంబుతో నుండి వలచియొక్క 
నాడు దన యజ్ల్జుసా(చి కాననములోన । దీను కొని మేయంగా. బెనువాన వచ్చె. 83 


ప్రతిపదార్థం: ఆలస్యమునున్‌= మాంద్యమునూ; అసహాయత్వమునున్‌= ఒకరి తోడ్పాటును ఆశించకపోవటం; ఒప్పవు= తగ్గవికావు; 
అవి లేని పతి= అవి లేని రాజు; సుఖి+ఐ= భోగిఅయి; చరించున్‌= తిరుగుతాడు; విను= వినవలసింది; తొల్లి= ఒకప్పుడు; ఒక 
ఉష్ట్రము= ఒక ఒంటె; అనితరసాధ్య తపంబు= ఇతరు లెవ్వరూ చేయ వీలుకానంతగా తపస్సు; చేయంగన్‌= చేయగా; మెచ్చి= 
పొగడి; బ్రహ్మ వచ్చి= బ్రహ్మ ఎదుటకు వచ్చి; అర్థించినది= కోరుకొనేది; ఏమి+అనిన్‌= ఏమిటి అని అడుగగా; ఆ లొట్టియ= 
ఆ ఒంటె; వాణీ+-ఈశ!= ఓ బ్రహ్మా!; ఒప్పన్‌= ఒప్పగా; నామెడ= నా మెడకాయ; శతయోజన ప్రమాణంబు= నూరామడల మేరదాకా; 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


అగుట= పొడవుకావటం; కోర్కి= ఆశ; నావుడున్‌= అనగానే; అట్టు= అట్టాగే; అగున్‌+కాక= నెరవేరుతుంది కాక; అని= అని 
చెప్పి; అతండు= బ్రహ్మ; చనియెన్‌= తనలోకానికి వెళ్ళిపోయాడు; అదియున్‌= ఆ ఒంటెకూడా; వరగర్వమునన్‌= (బ్రహ్మవలన 
కోరిక తీరిందనే అహంకారంతో; సహాయంబున్‌= సాటివాడి సహకారాన్ని; ఒల్లక= కోరక; అలసభావంబుతోన్‌= సోమరితనంతో; 
ఉండి= ఉండి; వలచి= కోరి; ఒక్కనాండు= ఒకరోజున తన అజ్జు+చాంచి= తన మెడను సాగించి; కాననములోనన్‌= అడవిలో; 
దీనుకొని= చక్కగా; మేయంగాన్‌= మేత తినగా; పెనువాన= పెద్ద వర్షం; వచ్చెన్‌= కురిసింది. 


తాత్సర్యం: ఏమరుపాటు లేకుండా ఎదుటివాడి సాయం కావాలనుకొనే రాజు తప్పక సుఖాలు పొందుతాడు. వెనకటికి 
ఒక ఒంటె మరెవరికీ అలవికానంత తపస్సుచేసింది. దానికి బ్రహ్మ మెచ్చుకొని ఎదుటపడి 'నీ కేం కావాలో కోరుకొ” 
మ్మన్నాడు. 'నా మెడ నూరామడల దాకా సాగాలని నా కోరికి అన్నది. (బ్రహ్మ 'అట్లాగే అవుతుం'దని చెప్పి వెళ్ళిపోయాడు. 
వరం పొందిన ఒంటె అహంభావంతో సాటివాడి సాయాన్ని ఆశించక సోమరితనంతో ఉన్నది. ఒకరోజున కావాలని 
మరీ తన మెడకాయను పొడిగించి అడవిలో చక్కగా మేత మేస్తున్నది. అంతలో పెద్ద గాలివాన వచ్చింది. 


క  వచ్చినం దన మెడ సాంగిన । యచ్చటి గుహలోన నుత్తమాంగం బిడి తా 
నిచ్చమెయి నిదురపోవ(గ । విచ్చలవిడి నొక్క నక్క వెలందియు. దానున్‌. 84 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= వాన రాగానే; తనమెడ= తన మెడకాయ; సాగిన= సాగినటువంటి; అచ్చటి= అక్కడి; గుహలోనన్‌= అక్కడే 
ఉన్న గుహలో; ఉత్తమాంగంబున్‌= తలను; ఇడి= ఉంచి (పెట్టి); తాన్‌= తాను; ఇచ్చమెయిన్‌= ఇష్టం వచ్చినట్టు; నిదుర+పోవంగన్‌= 
నిద్రించగా; ఒక్క నక్క= ఒక నక్క; వెలందియున్‌= దాని భార్యా (ఆడనక్క); తానున్‌= తానూ; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా. 


తాత్పర్యం: వాన పడీ పడంగానే ఆ ఒంటె తన మెడకాయను చాచి ఒక గుహలోనికి తలను పెట్టింది. ఆదమరచి 
హాయిగా నిద్రపోయింది. అంతలో ఒక నక్క దంపతులు ఎలాంటి అడ్డూ ఆపూ లేకుండా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


వ. ఆగుహ సొచ్చెం; జొచ్చి యా(కటిపెల్లున నాలుందానును నొక్కట నాలొట్టేనుంగు కుత్తుక కబళించి నెత్తురు 
గండలు నొండొండ మ్రింగందొడంగిన, నదిమేలుకని ఆ లొట్టియ మెడ పొరల్లునంతకు నా నక్కలు నరంబులు 
ద్రెవ్వం గబిచిన, నెజి దప్పి యయ్యుష్టంబు నిర్గత ప్రాణం బయ్యె; నట్టి చందంబు గాక నీ వనాలస్యుండవును 
సహాయ సంపన్నుండవును నై నెగడు” మనిన నజ్జగతీశుం డతనితో 'శత్రుం డధికుం డైన నల్పబలుం డగు 
రా జేయోజనాపదనిస్తరించు? ననవుడు నతండు 'సముద్ర సరిత్సంవాదం బాకర్ణింపుము; దాననీ యడిగిన 
యర్హంబు దేటపడియెడు' నని పలికి యిట్లనియె. 85 


ప్రతిపదార్థం: ఆ గుహ= ఆ బిలం లోపలకు; చొచ్చెన్‌= దూరాయి; చొచ్చి= లోనికి వెళ్ళి; ఆంకటిపెల్టునన్‌= ఎక్కువ ఆకలితో; 
ఆలున్‌+తానున్‌= పెళ్ళామూ తానూ (ఆ నక్క దంపతులు); ఒక్కటన్‌= ఒక్కమారుగా; ఆ లొట్టేనుంగు= ఆ ఒంటె; కుత్తుక= 
పీకను; కబళించి= పట్టుకొని; నెత్తురున్‌= రక్తాన్నీ; కండలున్‌= మాంసపు ముద్దలనూ; ఒండొండన్‌= ఒకటొకటిగా; (మైంగన్‌ 
తొడంగినన్‌= తినటం మొదలుపెట్టగా; అది= ఆ ఒంటె; మేలుకని= నిద్రలేచి; ఆ+లొట్టియ మెడ= ఆ ఒంటె మెడకాయను; 
పొరల్చున్‌+అంతకున్‌= అటూ ఇటూ తిప్పుకునేలోగా; ఆ నక్కలు= ఆ జంట నక్కలు; నరంబులు= నాడులు; త్రెవ్వన్‌= తెగేలా; 
కటజచినన్‌= కొరకగా; నెజి+తప్పి= సత్తువపోయి; ఆ+ఉష్టంబు= ఆ ఒంటె; నిర్గత ప్రాణంబు= ప్రాణంపోయింది; అయ్యెన్‌= 
అయింది; అట్టి చందంబుగాక= ఆ విధంగా గాక; నీవు= నీవు (ధర్మరాజు); అనాలస్యుండవును= అలస్యం చేయనివాడవుగానూ, 
సహాయ సంపన్నుండవును= ఇతరుల సాయాన్ని సమకూర్చుకొనే వాడవుగానూ; ఐ= అయి; నెగడుము= నడుచుకొనుము; అనినన్‌= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 369 


అనగానే; ఆ+జగతీ+-ఈశుండు= ఆ ధర్మరాజు; అతనితోన్‌= ఆ భీష్ముడితో; శత్రుండు= పగవాడు; అధికుండు+ఐనన్‌= ఎక్కువ 
బలం కలవాడైతే; అల్పబలుండు+అగు రాజు= తక్కువ బలం కల రాజు; ఏ యోజన్‌= ఏ తీరుగా; ఆపదన్‌= విపత్తును (కష్టాన్ని); 
నిస్తరించున్‌?= దాటగలుగుతాడు?; అనవుడున్‌= అని అడుగగానే; అతండు= భీష్ముడు; సముద్ర సరిత్‌+సంవాదంబు= సముద్రం 
నదుల మధ్య జరిగిన వృత్తాంతాన్ని; ఆకర్షింపుము= ఆలకించుము; దానన్‌= అది విన్నందువలన; నీ అడిగిన= నీవు కోరిన; అర్థంబు= 
ప్రయోజనం; తేటపడియెడున్‌= స్పష్టం కాగలదు; అని పలికెన్‌= అని చెప్పాడు. 


తాత్సర్యం: గుహలోకి అడుగుపెట్టిన నక్కలు అప్పటికే ఆకలి మండిపోతూ ఉండటం వలన ఒక్క ఉదుటున 
ఆ ఒంటె పీకను పట్టుకున్నాయి. నెత్తురును త్రాగుతూ, మాంసం ముక్కలను (క్రమక్రమంగా మింగుతుండగా 
దానికి మెలకువ వచ్చింది. అది మెడను తిప్పుకొంటుండగానే ఆ నక్కలు మెడ నరాలు తెగిపడేటట్టు పటుక్కున 
కొరికాయి. పట్టుతప్పి ప్రాణాలు విడిచింది ఒంటె. అందువలన నీవు జాగరూకుడవై సాటివారి సాయాన్ని 
అందుకొంటూ నడుచుకొమ్ము' అన్నాడు. అనగానే ధర్మరాజు 'శత్రురాజు అధికబలం గలవాడైతే, అల్పబలంగల 
రాజు ఆపదలనుండి ఎట్టా గట్టెక్కగలుగుతాడు?” అని ప్రశ్నించాడు. భీష్ముడు 'సముద్రానికీ నదికీ నడుమ సాగిన 
సంభాషణ వింటే నీకే తెలుస్తుంది” అని ఇట్లా చెప్పనారంభించాడు. 


సముద్ర సరిత్సంవాదము (సం. 12-114-2) 


తే. _“ఉదధి సుఖగోష్టి నున్నప్పు నదులతోడ । 'మీ తటంబుల తరువులు మీరు వొంగి 
తటిమిపాటిన( గూలు వేతసము లేల । పెటికిపో వవి మీ కేమి ప్రియ మొనర్చె? 86 


ప్రతిపదార్థం: ఉదధి= సముద్రం; నదులతోడన్‌= నదులతో; సుఖగోష్టిన= ఆనంద సల్హాపంలో; ఉన్న+అవ్లు= ఉన్న సమయంలో; 
మీరు= మీరు(నదులు); పొంగి= ఉప్పాంగి; తటీమి= వెంటాడి (ఉరవడితో); పాణినన్‌= ప్రవహించేటప్పుడు; మీ తటంబుల= 
మీ ఒడ్డమీది; తరువులు= చెట్టు; కూలున్‌= కుప్పకూలి పోతాయి; వేతసములు= నీటి ప్రబ్బలిచెట్టు (తుంగజాతికి చెందిన మొక్కలు); 
ఏల= ఎందుకు; పెజికిపోవు?= పెళ్ళగించుకొనిపోవు?; అవి= ఆ వేతసాలు; మీకున్‌= మీకు; ఏమి= ఎట్లాంటి; ప్రియమున్‌= ప్రీతిని; 
ఒనర్చెన్‌= కలిగించాయి? 


తాత్పర్యం: సము([ద్రం నదులతో ఆనందంగా సల్లాపాలు సాగిస్తూ ఇట్టా అడిగింది మీరు మంచి ఉరవడితో పొంగిపొర్లి 

పారేటప్పుడు మీ గట్టమీది చెట్లు కూలిపడిపోతుంటాయికదా! మరి ప్రబ్బలిచెట్టు పడిపోవేమిటి? అవి మీకు ఏమైనా 

ఒరగపెట్టాయా ఏమిటి? అవి మిమ్మల్ని ఏమైనా సంతృప్తి పరిచాయా ఏమి?” 

వ. వానినున్మూలింప మీకు శక్యంబు గామిం జేసియో వానికిం జేటు వాటిల్ల; దిది యేమి? యనవుడు నదులందు 
గంగ యిట్లనియె. 87 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ ప్రబ్బలిచెట్లను; ఉన్మూలింపన్‌= ఊడబెరకటానికి; మీకున్‌= మీకు; శక్యంబు= సాధ్యం; కామిన్‌+చేసియో= 
కాకపోవటం వల్లనో; వానికిన్‌= ఆ |ప్రబ్బలిచెట్లకు; చేటు+పాటిల్లదు= కీడు మూడదు; ఇది+ఏమి?= ఇదేమిటి?; అనవుడున్‌= అని 
అడగగానే; నదులందున్‌ గంగ= నదులలో గంగానది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 

తాత్పర్యం: లేక, వాటిని పెల్లగించటం మీవలన కాకపోవటం వలననా? ఏ కారణంగా ఆ (ప్రబ్బలిచెట్ల మొదళ్ళు 
పెకలించబడటం లేదు?” అని అడగగానే గంగానది ఈ విధంగా సమాధానం ఇచ్చింది. 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


క  *బిగు వెడలక నిలిచి పడున్‌ | నగములు వేతసచయంబు నమ్రుంబై పె 
ల్లగు మా వేగము గడపి యె । సంగు బూర్వస్థితిన బ్రదుకు సమకూరంగన్‌. 88 


ప్రతిపదార్థం: నగములు= చెట్టు; బిగువు= బింకం; ఎడలక= వదలక; నిలిచి= నిలబడి ఉండి; పడున్‌= కూలిపోతాయి; 
వేతసచయంబు= ప్రబ్బలిచెట్ల సముదాయం; నమంబు+ఐ= వంగి ఉండి; పెల్టు+అగు= ఉప్పొంగే; మా వేగము= మా ప్రవాహవేగాన్ని 
(మా ఉరవడిని); కడపి= దాటించి (ఉద్దృతి తగ్గాక); పూర్వస్థితిన్‌= వెనుకటి వలెనే; బ్రదుకు= సుఖజీవనం; సమకూరంగాన్‌= 
కలుగగా; ఎసంగున్‌= ఒప్పుతాయి. 


తాత్సర్యం: 'ఓ సముద్రుడా! మా గట్లమీది చెట్లన్నీ తమ బింకం సడలనీయకుండా నిలబడతాయి. అందువలన 
నీటి వేగాన్ని తట్టుకోలేక నిట్టనిలువునా కూలిపోతుంటాయి. ప్రబ్బలిచెట్లు ఆ విధంగా కాకుండా నీటి వేగాన్నిబట్టి 
వంగి ఉండి, ఆ ఉరవడి తగ్గాక ఎప్పటివలె సజీవంగా నిలబడి ఉంటాయి.” 


వ. అనియె నా ప్రబ్దలిచెట్ల తెజింగు కనికొని. 89 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని గంగ చెప్పింది; ఆ+(ప్రబ్బలిచెట్ల= ఆ తుంగజాతివైన (ప్రబ్బలిచెట్టయొక్క; తెజుంగు= తీరును; 
కనికొని= తెలిసికొని. 


తాత్పర్యం: అని గంగ సమాధానం చెప్పింది. కనుక ఆ నీటి ప్రబ్బలిచెట్ట తీరును (గ్రహించుకొని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆ. _ అరి నృపాలు పెంపు నాత్మీయశక్తియు । నెటి(గి మూర్చవృత్తి నెదురుపడక 
యుచిత వృత్తి నతని యుద్దతి మేవడి(। గడపి హీనబలుండు సెడక నిలుచు. 90 


ప్రతిపదార్థం: హీనబలు(డు= తక్కువ బలంకల రాజు; అరినృపాలు= శత్రు రాజుయొక్క; పెంపున్‌= ఆధిక్యాన్నీ; ఆత్మీయ శక్తియున్‌= 
తన లావునూ; ఎజిగ= తెలిసికొని; మూర్ధవృత్తిన్‌= మొరటుగా; ఎదురుపడక= ఎదిరించకుండా; ఉచిత వృత్తిన్‌= తగిన రీతిలో; 
అతని= పగవాడియొక్క; ఉద్దతిన్‌= మిడిసిపాటును (పొగరును); మేవడిన్‌= ఉపాయంతో; కడపి= అడ్డుకొని; చెడక= పాడవకుండా; 
నిలుచున్‌= నిలదొక్కుకొంటాడు. 


తాత్సర్యం: బలహీనుడైన రాజు తన బలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ అంచనా వేసికొనాలి. మొండిగా పోరుకు 
దిగకూడదు. పగవాడి మిడిసిపాటును యుక్తిగా తొలగించుకొనాలి (దాటవేయాలి). అపుడే ఆ రాజు ఎట్లాంటి 
చెరుపూ లేకుండా నిలబడగలుగుతాడు” (సమయానుకూలంగా పనులు చేసుకొనేవాడికి ఎట్లాంటి ఆపదలు 
రావని భావం). 


వ. అనిన విని యుధిష్టిరుండు 'దగుపదంబులకు( గులవంతు లగు పరిజనులు దొరకొనకున్న నరనాథుం డేమి 
సేయం గలవాణ డని యడిగిన నప్పుడమిటేనికి భీష్ముం డిట్లనియె. 91 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగానే; విని= విన్నవాడై; యుధిష్టిరుండు= ధర్మరాజు; తగుపదంబులకున్‌= ఆయా పదవులకు 
తగ్గ; కులవంతులు+అగు= పెద్ద కులంవారైన; పరిజనులు= సేవకులు; దొరకొనక+ఉన్నన్‌= దొరకకపోతే; నరనాథుండు= రాజు; 
ఏమి+చేయన్‌+కలవాండు?= ఏమి చేయగలడు?; అని అడిగినన్‌= అని ధర్మరాజు అడుగగా; ఆ పుడమిటేనికిన్‌= ఆ ధర్మరాజుతో; 
భీష్ముండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 371 


తాత్పర్యం: అదంతా ఆలకించిన ధర్మరాజు “మంచి కులస్ఫుడైన సేవకుడు పదవికి తగ్గట్టుగా జతపడకపోతే రాజు 
ఏం చేయాలి? అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు. 


కుర్కుర నీచత్వముం దెలుపునట్టి యితిహాసము (సం. 12-117-2) 


సీ, “విను మొక్కయితిహాస మనుపమం బగు తపం । బున. బేర్చువా. డొక్కమునివరేణ్యు 
నాశ్రమంబున( దద్దయావిశేషంబున । నఖిల జంతువులును నచట నచట 
వసియించి సుఖముండు; వానిలో నొక్కకు । ర్కుర మెప్పు భక్తిమైం గొలిచి తిరుగు; 
నమ్ముని మెలగినయచట నెల్లను । దాను వర్తింప నొక దువ్వు వైరమెత్తి 


తే.  కజివ వచ్చిన నమ్మునికడకు. బాటు । తెంచె నా కుక్కనాతండు దీప్త రూప 
మైన దువ్వు( గాం జేసిన నది గడంగి | కవియ భయమంది పాటి మున్మవియు దువ్వు. 92 


ప్రతిపదార్థం: ఒక్క+ఇతిహాసము= ఓ వెనుకటి కథను; వినుము= వినుము; అనుపమంబు+అగు= సాటిలేనిదైన (విశేషమైన); 
తపంబునన్‌= తపస్సుచేత; పేర్చువా(డు= అతిశయించేటటువంటి; ఒక్కమునివరేణ్యు= ఒక మునిముఖ్యుడి యొక్క; ఆశ్రమంబునన్‌= 
ముని పల్లెలో (తపోవనంలో); తద్‌= ఆ మునియొక్క; దయా విశేషంబునన్‌= ఎంతో దయవలన; అఖిల జంతువులునున్‌= సమస్త 
ప్రాణులూ; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; వసియించి= నివసించి; సుఖము= హాయిగా (సంతోషంగా); ఉండున్‌= ఉంటున్నాయి; 
వానిలోన్‌= ఉన్నవాటిలో; ఒక కుర్కురము= ఒక కుక్క; ఎపున్‌= ఎల్లప్పుడూ; భక్తిమైన్‌= ఆరాధనతో (విశ్వాసంతో); కొలిచి= 
సేవించి; తిరుగున్‌= మెలగుతూ ఉన్నది; ఆ+ముని= ఆ బుషి మెలంగిన+అచటన్‌= తిరిగే చోట; ఎల్లను= అంతటా; తాను 
వర్తింపన్‌= తాను నడవగా; ఒకదువ్వు= ఒక పెద్దపులి; వైరము+ఎత్తి= పగబట్టి; కటజవన్‌= చంపటానికి (కరవటానికి); వచ్చినన్‌= 
రాగా; ఆ మునికడకున్‌= ఆ ముని దగ్గరకు; పాబుతెంచెన్‌= పరుగుపెట్టింది; ఆ+కుక్కన్‌= ఆ కుక్కను; ఆతండు= ఆ ముని; 
దీప్రరూపము+ఐన= (ప్రకాశించే రూపంగల; దువ్వుగాన్‌= పెద్దపులిగా; చేసినన్‌= చేయగా; అది+కడంగి= అది ధైర్యంగా నిలిచి; 
కవియన్‌= కలబడగా; మున్‌= ముందు; కవియున్‌= పైబడిన; దువ్వు= పెద్దపులి; భయమున్‌= పిరికితనాన్ని; అంది= పొంది; 
పాటిన్‌= ఉడాయించింది. 

తాత్సర్యం: “దీని గూర్చి ఓ కథ చెప్పుతాను వినుము. పూర్వం ఒక ముని ఎవరూ చేయనలవి కానంతగా తపస్సు 
చేశాడు. అతగాడు దయాదాక్షిణ్యాలు కలవాడు. అతడి ఆశ్రమంలో అన్ని జంతువులూ హాయిగా చీకూ చింతా 
లేకుండా (బ్రతుకుతుండేవి. వాటిల్లో ఒక కుక్క ఎంతో విశ్వాసంతో ఆ మునిని సేవిస్తూ ఉండేది. ఆ ముని ఎటు 
వెళ్ళితే అటు వెంబడించి వెళ్ళుతూ ఉండేది. అది చూచి సహించలేక ఒక పులి కుక్కమీద ద్వేషంపెట్టుకొని పంజాతో 
కొట్టబోయింది. ప్రాణభయంతో ఆ కుక్క ఆ ముని చాటుకుపోయింది. ఆ ముని దానిమీద జాలిపడి, దానికంటె 
పెద్దదైన పులిగా మార్చాడు. మొదట మీదపడిన అసలు పులి దీనిని చూచి భయపడి పారిపోయింది. 


సీ. అట్లు బెబ్బులి వచ్చి యడరిన బెబ్బులి । గాం జేసి గెలిపించెం గరుణ మెలజియ, 
నొక మత్తకరి( జూచి యోటమై నొదింగిన । నుద్ధతకరిం జేసి యొసంగె జయము 
సింహంబు దెస భితింజెడి పాటుతెంచిన । ఘనసింహముగC జేసి గర్వమిచ్చె, 
శరభంబు ధాటికి జకితమైన నుదగ్ర | శరభంబు( జేసి యుత్సాహి( జేసి 


తే. నిట్లు దివసక్రమంబున నెక్కుడైన | సత్వముగం జేయంగాల గుక్క శరభభావ 
మండితంబయి తిరుగుచునుండి పూర్వ । వాసనా నీచమగు మనోవర్తనమున. 93 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; బెబ్బులి= పెద్దపులి; వచ్చి= పైబడి; అడరినన్‌= చెలరేగగా; కరుణమెణయన్‌= దయచూపి; 
బెబ్బులి(గాన్‌+చేసి= పెద్దపులిగా మార్చి; గెలిపించెన్‌= నెగ్గింపచేశాడు; ఒక మత్తకరిన్‌= ఒక మదించిన ఏనుగును; చూచి= కాంచి; 
ఓటమైన్‌= జంకుతో; ఒది(గినన్‌= దాక్కొనగా (చాటుకురాగా); ఉద్దతకరిన్‌= దర్సంగల ఏనుగుగా; చేసి= మారు రూపంచేసి; జయము= 
గెలుపును; ఒసలాన్‌= కలిగించాడు; సింహంబు దెసన్‌= సింహం వలన; భీతి(జెంది= భయంతో; చెడి= వెనుకంజ వేసి; పాయుతెంచినన్‌= 
పరుగుపెట్టి రాగా; ఘన= గొప్పదైన; సింహము(గన్‌+చేసి= సింహంగా చేసి; గర్వ ము= అహంభావాన్ని; ఇచ్చెన్‌= కలిగించాడు; శరభంబు= 
మీగండ్ల మెకం (సింహంకంటె బలిష్టమైన 8 పాదాలు కల జంతువు); ధాటికిన్‌= దాడికి; చకితము+ఐనన్‌= భయపడగా; ఉద(గ= 
భయంకరమైన; శరభంబున్‌+చేసి= మీగండ్లమెకంగా మార్చి; ఉత్సాహిన్‌= ఉత్సాహం కలదానినిగా; చేసెన్‌= చేశాడు; ఇట్టు= ఈ 
విధంగా; దివస(క్రమంబునన్‌= రోజురోజుకు; ఎక్కుడు+ఐనన్‌= గొప్పదైన; సత్త్యముగన్‌+చేయయగాన్‌= మృగంగా చేయగా; కుక్క= 
(ఆ గ్రామసింహం) కుక్క; శరభభావ మండితంబు+అయి= శరభ భావంతో వెలిగిపోతూ; తిరుగుచున్‌+ఉండి= తిరుగుతూ ఉండి; 
పూర్వవాసనా= ముందటి జాతి స్మృతితో; నీచము+అగు= తక్కువదైన; మనః+వర్తనమునన్‌= మనస్సుయొక్క నడవడితో. 
తాత్సర్యం: అట్లా ఆ ముని ఆకుక్కను పెద్దపులి వెంబడిస్తే పులిగాను, ఏనుగు వెంటాడితే మదించిన ఏనుగుగానూ, 
సింహం తరిమితే సింహంగానూ, శరభం దాడిచేస్తే మరింత ఉత్సాహంకల శరభంగానూ మార్చి, ఎప్పటికప్పుడు 
భయాన్ని పోగొట్టి గెలిపించాడు. ఇట్లా రోజురోజుకూ ఆ కుక్క మరింత బలం పుంజుకొని శరభమృగంగా ఎంతో 
గర్వంగా తిరుగుతున్నది. అయినా కుక్క ముందటి తన నీచస్వభావాన్ని పోనిచ్చుకొనలేక పోయింది. 


వ. ఇట్లని విచారించి. 94 
ప్రతిపదార్థం: ఇట్టు+అని= ఈ విధంగా; విచారించెన్‌= ఆలోచించుకొన్నది. 
తాత్పర్యం: ఈ విధంగా ఆలోచించింది. 


చ. “ననుంగని యొండు సత్త్వము మనంబున బెగ్గిలి పాటునప్పు డి 
మ్మునివరు( డిట్ల పోలె( గృప మొక్కలమై శరభంబు( గాగ జే 
యునొ తగ దాని నట్లయిన నుద్ధతి నాకు జరింప లేదుగా 
వున నితనిన్‌ వధింతు వెరవున్‌ బలమున్‌ సరి నుల్లసిల్ల6గన్‌.” 95 


ప్రతిపదార్థం: ననున్‌+కని= నన్ను చూచి; ఒండు సత్త్యము= మరొక మృగం; మనంబునన్‌= లోలోపల; బెగ్గిలి= భయపడి; 
పాజు+అప్పుడు= పరుగెత్తేటప్పుడు; ఈ మునివరుండు= ఈ మునీశ్వరుడు; ఇట్టు+పోలెన్‌= ఈ విధంగానే; కృప= దయ; 
మొక్కలమై= ఎక్కువై; శరభంబున్‌+కాంగన్‌= మీగండ్ల మెకంగా; తగన్‌= తగునట్టు; దానిన్‌= ఆ భయపడ్డ జంతువును; చేయునొ= 
చేస్తాడో? ఏమో?; అట్టు+అయినన్‌= అట్టా అయితే; నాకున్‌= నాకు; ఉద్దతిన్‌= గర్వంగా; చరింపన్‌ లేదు= తిరగటానికి వీలవదు; 
కావునన్‌= కాబట్టి; వెరవున్‌= ఉపాయమూ; బలమున్‌= శక్తీ; సరిన్‌= సరిసమానంగా; ఉల్లసిల్లంగన్‌= ప్రకాశించగా; ఇతనిన్‌= ఈ 
మునిని; వధింతున్‌= చంపుతాను. 


తాత్పర్యం: “శరభరూపంలో ఉన్న నన్ను చూచి మరో మృగం భయపడి పారిపోవచ్చును. ఆ జంతువు మీది జాలితో 
ఈ ముని దానిని నాకంటె మిన్నగా చేయవచ్చును. ఇట్లా అయితే నేను గర్వంగా తలఎత్తుకొని తిరగలేను. కాబట్టి 
అట్లాంటి స్థితి రాకుండా నా యు్మక్తినీ శక్తినీ కలబోసి ఈ మునిని చంపేయాలి” అనుకుంది. 


తే. అను విచారంబు దివ్యబోధాఢ్యు( డైన; యమ్మునీశ్వరు€ డెటింది 'యీ యధమజాతి 
యున్నత స్థితి యెలుంగునే? మున్నపోలె(। గుక్కయయి యుండు. గా! కన్న గుక్కయయ్యె. 96 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 373 


ప్రతిపదార్థం: అను= మునిని చంపటం అనే; విచారంబున్‌= ఆలోచనను; దివ్యబోధ+ఆఢ్యుండు+ఐన= దివ్యజ్ఞాన సంపన్నుడైన; 
ఆ మునీశ్చరుండు= ఆ మునివరుడు; ఎటింగి= గ్రహించి; ఈ అధమజాతి= ఇట్టాంటి తక్కువజాతిది; ఉన్నతస్థితి= ఉచ్చదశను; 
ఎణు(గునే?= తెలియునా? (తెలియదని భావం); మున్న పోలెన్‌= మునుపటివలెనే; కుక్క+అయి= శునక రూపాన్ని పొంది; 
ఉండున్‌+కాక= ఉంటుంది కాక; అన్నన్‌= అని అనగానే; కుక్క+అయ్యెన్‌= కుక్కగా మారింది. 


తాత్పర్యం: ముని దివ్యదృష్టితో కుక్క చెడ్డ తలంపును (గ్రహించాడు. 'నీచజాతి కుక్కకు ఉదాత్త స్వభావం తెలియదు. 
కనుక ముందటి కుక్క రూపాన్ని మళ్ళీ పొందుతుంది కాకి అనగానే శరభరూపంలో ఉన్న కుక్క మామూలు 
కుక్కగా మారిపోయింది. 


వ. కావునం గులహీనులు మాననీయులు గా; రట్లుం గాక విశేషం బాకర్ణింపుము. 97 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; కులహీనులు= తక్కువ కులంవారు; మాననీయులు కారు= గౌరవించదగ్గవారు కారు; 
అట్టున్‌+కాక= అట్లా కాకుండా; విశేషంబు= వేరయింది; ఆకర్లింపుము= ఆలకించుము. 


తాత్సర్యం: కాబట్టి తక్కువ జాతివారిని ఎన్నడూ ఎక్కువగా ఆదరించకూడదు. అంతేకాక, మరో విశేషం చెప్పుతాను 
వినుము; 


చ. కుల మని పట్టి చిత్తమునం గూరిన కీ డరయంగ లేక య 
గ్గలపు విభూతి దుష్టునకు( గల్గంగం జేయుట గర్జ మెట్లు భృ 
త్యుల మదియున్న రూ పరసి యుత్తమ మధ్యమ హీనరూప మా 
త్రలకు( దగంగ నయ్యయి పదంబుల నిల్పుట నీతి భర్తకున్‌. 98 


ప్రతిపదార్థం: చిత్తమునన్‌= మనస్సులోపల; కూరిన= కలిగిన; కీడు= హానిని; అరయంగన్‌ లేక= కనిపెట్ట లేక; కులము+అని 
పట్టి= కులం మాత్రమే కారణంగా; అగ్గలము= ఎక్కువైన; విభూతిన్‌= సంపదను; దుష్టునకున్‌= చెడ్డనడత కలవాడికి; 
కల్లంగన్‌+చేయుట= పొందింపచేయటం; ఎట్టు+కర్ణము?= ఏ విధంగా చేయదగింది?; భృత్యుల= సేవకుల; మది+ఉన్న రూపు= 
మానసికస్థితిని; అరసి= జాగ్రత్తగా పట్టి చూచి; ఉత్తమ= ఉన్నతులు; మధ్యమ= మధ్యములు; హీనరూప మాత్రలకున్‌= నీచులు 
అయిన వారికి; తగంగన్‌= ఒప్పుగా; ఆ+ఆ+పదంబులన్‌= ఆయా స్థానాలలో; నిల్పుట= ఉంచటం; భర్తకున్‌= రాజునకు; నీతి= 
ధర్మం. 
తాత్పర్యం: ఆంతర్యాన్ని తెలిసికొనకుండా కేవలం తన కులంవాడు కదా అని దుష్టుడిని అందలం ఎక్కించకూడదు. 
సేవకులు ఎట్లాంటివారో చూచుకొని, వారి వారి యోగ్యతలను బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి పదవులలో 
ఉంచటం రాజధర్మం. 
క శౌర్యము సత్యంబును స। త్మార్య జ్ఞానమును భక్తి తాత్పర్యము గాం 

భీర్యము( గలిగిన గురుకుల । వర్య! కులం బేల? సిరికి వా డుక్తు( దగున్‌. 99 
ప్రతిపదార్థం: కురుకులవర్య!= కురువంశోత్తమా!; శౌర్యము= పరా[క్రమం; సత్యంబును= నిజాయితీ; సత్‌+కార్యజ్ఞానమును= 


మంచి చెడుల వివేకాన్ని; భక్తి తాత్సర్యము= సేవాభావం; గాంభీర్యమున్‌= గుట్టూ; కల్గినన్‌= కలిగి ఉంటే; కులంబు= వంశం; 
ఏల?= ఎందుకు?; సిరికిన్‌= ఐశ్యర్యానికి (అధికారానికి); వాండు= అట్టాంటివాడు; ఉక్తుండు= తగినవాడు; అగున్‌= అవుతాడు. 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజా! పరాక్రమం, నిజాయితీ, మంచి చెడుల వివేకం, సేవాభావం, గాంభీర్యం కలవాడు సిరికి 
యోగ్యుడవుతాడు. అట్టాంటివాడికి కులంతో పని లేదు. 


క. ఇది సిద్దాంతం బనరా । దుదితయశా! యెట్టులైన నున్నత వంశ్యున్‌ 
విదితగుణుం డగు పురుషు । న్వెదకి నిలుప వలయు మాననీయపదమునన్‌. 100 


ప్రతిపదార్థం: ఉదితయశా!= ప్రసిద్ధి కెక్కిన కీర్తిమంతుడా!; ఇది= నేను చెప్పినది; సిద్దాంతంబు= నిర్లయమైనది; అనరాదు= 
అనుకోవద్దు; ఎట్టులు+ఐనన్‌= ఎట్టాగైనా; ఉన్నత వంశున్‌= గొప్ప కులంవాడిని; విదితగుణుండు+అగు= పేరుపడ్డవాడూ అయిన; 
పురుషున్‌= మనిషిని; వెదకి= వెదకి; మాననీయ పదమునన్‌= గౌరవించదగ్గ స్థానంలో; నిలుప వలయున్‌= నిలబెట్టాలి, 


తాత్సర్యం: ధర్మరాజా! అట్టాగని నీవు దీన్నే పరమ (ప్రామాణికం అనుకోవద్దు. ఏ విధంగానైనా మంచిగుణవంతుడిని, 
మంచి కులవంతుడిని వెదకి మరీ పెద్దపదవిలో నిలపటం చాలా మంచిది. 


వ. అది యెట్లంటేని. 101 
తాత్సర్యం: అది ఎటాగంటే. 
(39) 


ఉ. ఒక్కటి యేను జెప్పెద మహోగ్రపుంగేసరి కైన దోడుగా 
నుక్కును లావునుం గలుగు నుజ్వల సత్వచయంబు( గొన్న గా 
కెక్కుడు కృత్యముల్‌ నడప నెట్లగు నిట్టివి సాలు నంచు దాం 
గుక్కలం గూర్చి చేయ దనకుం దల(పుల్‌ దలకూడ నేర్చునే? 102 


ప్రతిపదార్థం: ఒక్కటి= ఒక్కమాట; ఏను= నేను; చెప్పెదన్‌= చెప్పుతాను; మహో గ్రపులోసరికిన్‌+ఐనన్‌= గొప్ప బలంకల సింహానికైనా 
సరే; ఉక్కును= శక్తీ; లావునున్‌= సామర్థ్యమూ; కలుగు= ఉన్నట్టి; ఉజ్జల సత్యచయంబున్‌= (ప్రకాశించే జంతు సమూహాన్ని; 
తోడుగాన్‌= సాయంగా; కొన్నన్‌+కాక= తీసుకుంటేనే కాని; ఎక్కుడు కృత్యముల్‌= ఎన్నో ఫలితాలు; నడపన్‌= అందుకోవటానికీ; 
ఇట్టివి= ఇట్టాంటివి; చాలును= సరిపోతాయి; అంచున్‌= అనుకొంటూ; తాన్‌= తాను; (సింహం); కుక్కలన్‌= కుక్కలను; కూర్చి= 
కూడబెట్టి; చేయన్‌= పనులు చేయటానికి; ఎట్టు+అగున్‌= ఎట్లా అవుతుంది; తనకున్‌= తన యొక్క (సింహంయొక్క); తల(పుల్‌= 
ఆలోచనలు; తలకూడన్‌ నేర్చునే?= ఫలిస్తాయా? 


తాత్సర్యం: ఇక్క డొకమాట చెప్పుతాను ఆలకించుము. ఎంతో బలంగల సింహం అయినా సరే శక్తిసామర్థ్యాలు 
ఉండే తమ జాతి సింహాల సహకారంతో ఎన్నో ఫలితాలు సాధిస్తుంది. ఇవి చాల్లే అనుకొని కుక్కలను చుట్టూ 
చేర్చుకొంటే తా ననుకొన్నవి నెరవేర్చుకొనలేదు. 


చ. వలనుంగులంబు లేని పరివారము గోటియు నేల? నేర్పు న 
గ్గలికయు భక్తి పెంపు మది. గల్లి సుహృజ్జన మిశ్రమౌ బలం 
బిలువడి గల్లెనేని నిల యెల్లను నేలంగం జాలు వేయు ర 
జ్ఞులు విను రాజు నేర్ప్వరియు శూరుండు6 గావలయుంజుమీ నృపా!” 103 


ప్రతిపదార్థం: నృపా!= ఓ ధర్మరాజా! విను= వినవలసింది; వలనున్‌= నేర్ఫూ; కులంబు లేని= ఉన్నత కులంలేని; పరివారము= 
పరిజనం; కోటియున్‌+ఏల?= కోట్లకొద్దీ ఎందుకు?; నేర్పున్‌= జాణతనం; అగ్గలికయున్‌= శౌర్యమూ; భక్తి= సేవ; పెంపు= గొప్పతనమూ; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 375 


మదిన్‌= మనస్సునందు; కల్గి= ఉండి; సుహృద్‌+జనమి(శ్రము+జౌ= స్నేహితులతో కలిసిన; బలంబు= బలగం; ఇలువడి 
కల్లెన్‌+ఏనిన్‌= మంచి నడవడీ కలిగి ఉంటే; ఇల+ఎల్లనున్‌= ఈ (ప్రపంచాన్నంతా; ఏల(గన్‌+చాలున్‌= పాలించ సరిపోతాడు; 
వేయురజ్ఞాలు= పనికిమాలిన మాటలు వేలకొద్దీ ఎందుకు?; రాజు= భూపతి; నేర్పరియున్‌= సమర్షుడూ; శూరుండున్‌= 
పౌరుషవంతుడూ; కావలయున్‌+చుమీ!= కావాలిసుమా! 


తాత్సర్యం: రాజా! పరిజనానికి నేర్ఫూ, కులమూ ఉండాలి. అవి లేనివారు కోట్లకొద్దీ ఉన్నా ప్రయోజనం ఉండదు. 
చాకచక్యం, పౌరుషం, స్వామిభక్తి గొప్పతనమూ, మనస్సులో కలిగి, స్నేహితుల బలగం, మంచినడతా ఉంటే 
- ఆ రాజు ఈ (ప్రపంచాన్నంతా ఇట్టే ఏలవచ్చును. అనవసరం అయిన మాటలు ఎందుకుగాని ఒకటి వినుము. 
రాజైనవాడికి జాణతనం, పోటుతనం తప్పనిసరిగా ఉండాలి సుమా! 


వ. అని చెప్పి వెండియు. 104 


తాత్సర్యం: అని భీష్ముడు చెప్పి మళ్ళీ (అందుకొన్నాడు). 


సీ, “వినుము మయూరంబు విధమున బహు చిత్ర । భంగుల( బ్రజ యంతరంగ మాత్మ 


వశము సేయుచు, మృదువాక్యముల్‌ వలుకుచు । మంత్రంబునెడం దనమాట వెడల 
కునికి శరతృమయోచిత క్రియ చాడు । గాగ ధర్మంబు శిఖా ప్రకార 
మొంది తనర్ప, సముల్లాస పక్షమై । యానంబు గైకొంచు నధిక తర స 


తే.  మున్నతత్వంబు సంశ్రయ యోగ్య మగుటం। గాంచుచును దటథివచ్చినం గారు కాల 
మేంచు తెజంగున నేచుచు నీచ కుటిల । గతుల. దునుముచు నెగడుట పతికి నీతి. 105 


ప్రతిపదార్థం: (ఈ పద్యంలో నెమలి నడత రాజుకు ఆరోపించబడింది) వినుము= వినవలసింది; మయూరంబు విధమునన్‌= 
నెమలివలె; బహుచిత్ర భంగులన్‌= అనేక తీరులైన విచిత్ర 'ప్రవర్తనలతో; ప్రజ= జనంయొక్క; అంతరంగమున్‌= మనస్సును; 
ఆత్మవశము చేయుచున్‌= లోబరచుకొంటూ; మృదువాక్యముల్‌= మెత్తని(నొచ్చుకోని) మాటలు (చెవి ఒగ్గి వినా లనిపించే కేకగల 
నెమలివలె); పలుకుచున్‌= మాట్లాడుతూ; శరత్సమయ= శరత్కాలానికి; ఉచిత= తగిన; (క్రియచాడ్సుకా(గన్‌= చేష్టవలె 
(శరత్కాలంతో కేక పెట్టక గంభీరంగా ఉండే నెమలివలె); మంత్రంబు+ఎడన్‌= కార్యాలోచనపట్ట; తనమాట= తన వాక్కును; 
వెడలక= బైటపడనీయకుండా; ఉనికి= ఉండటం; ధర్మంబు= నీతి; శిఖాప్రకారమున్‌+ఒంది= నెమలి సిగవలె తలమీద పెట్టుకొని; 
తనర్బన్‌= ఒప్పగా; సముల్ల్హాస పక్షమై= ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగే సేనతో; యానంబు= దండయాత్రకు (రెక్కల తళతళల 
గతులు గల నెమలివలె); కైకొంచున్‌= పూనుకొంటూ; అధికతర సమున్నతత్వంబు= ఎంతో గౌరవం; సంశ్రయ= ఆ(శ్రయించటానికి; 
యోగ్యము+అగుటన్‌= తగిన దనే విషయాన్ని (నెమలివలె); కాంచుచున్‌= గుర్తిస్తూ; తటివచ్చినన్‌= సమయం రాగానే; కారుకాలము= 
వానకాలంలో; ఏయయ తెజింగునన్‌= రెచ్చిపోయే నెమలివలె; ఏంయచున్‌= (రాజు) చెలరేగుతూ; నీచ కుటిల గతులన్‌= నీచులయొక్క 
వ(క్రమార్ల్గ పద్దతులు (దుష్టమైన పాములను ముక్కలు ముక్కలు చేసే నెమలివలె); తునుముచున్‌= తునాతునకలు చేస్తూ; నెగడుట= 
ప్రసిద్ది చెందటం; పతికిన్‌= రాజునకు; నీతి= ధర్మం. 


తాత్సర్యం: “వింత వింతల రంగుల రచనలుగల నెమలివలె రాజు అనేక రకాలైన నడతలతో (ప్రజల హృదయాలను 
చూరగొనాలి. చెవి కింపు కలిగించే కేక (నెమలి కూత)వలె రాజు ప్రజలతో సౌమ్యంగా నెమ్మదిగా మాట్లాడాలి. 
వానకాలంలో శరత్కాలంలోను (ప్రవర్తించే నెమలివలె రాజు తన మంత్రాంగాన్ని పైకి పొక్కనీయకుండాలి. నెత్తిమీద 
సిగతో ప్రకాశించే నెమలివలె రాజు ధర్మాన్ని నెత్తిమీద పెట్టుకొనేటట్టు చేయాలి. రెక్కల తళతళలతో నడకలు 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


గల నెమలివలె రాజు ఉత్సాహంతో ఉరకలు పెట్టే సైన్యంతో దండయాత్రకు బయలుదేరాలి. రంగురంగుల వన్నెలతో 
తన దగ్గరకు రప్పించుకొనే నెమలివలె రాజు ఎంతో పెద్ద ఎత్తున జనం గౌరవంగా తన నీడపట్టున చేరేటట్లు 
ఉండాలి. వానకాలంలోనే విజృంభించే నెమలివలె రాజు సమయం తెలిసికొని పగవాడిమీద పడిపోవాలి. విషం కక్కే 
పాములను ముక్కలు చేసే నెమలివలె రాజు తుచ్చుల కుట్రలను చేదించాలి. ఇదే రాజధర్మం. 


నిశేషం: అలం: ఉపమ. 


క కిరణముల భంగి జతురపు(। బరిజనముల నెందు. జొనిపి పరకృత్యంబుల్‌ 
నిరతంబును గనుంగొనుచును । దరణి కరణి వెలుంగు టొప్పు ధరణీశునకున్‌. 106 


ప్రతిపదార్థం: కిరణముల భంగిన్‌= కాంతికిరణాలవలె; చతురపు పరిజనములన్‌= నేర్చరులైన సేవకులను; ఎందున్‌= ఏ 
ప్రదేశాలకైనా; చొనిపి= పంపించి; పరకృత్యంబుల్‌= ఇతరులయొక్క చేతలను; నిరతంబును= ఎల్లప్పుడూ; కనుంగొనుచును= 
కనిపెట్టుతూ; తరణి కరణిన్‌= సూర్యుడివలె; వెలుంగుట= ప్రకాశించటం; ధరణీశునకున్‌= రాజునకు; ఒప్పున్‌= తగును, ఉత్తమం 
అవుతుంది. 


తాత్పర్యం: చిన్నకంతలలోకైనా దూసుకుపోయే కాంతులవలె చాతుర్యంగల పరిజనులను ఎక్కడబడితే అక్కడ 
ప్రవేశపెట్టాలి. రహస్యంగా ఎదుటివాళ్ళ పనులన్నింటినీ ఎప్పటికప్పుడు చాల మెలకువగా పసికట్టాలి. సూర్యుడివలె 
వెలగటం రాజుకు తగును. 


తే. అలుక గూరిమి ఫలదంబు లగుచునుండ(। గృత్యములఈ దా నెబుంగుచు నిత్యవిధుల 
నాయములును వ్యయంబులు నరసి కోశ । సంపదలు గాంచి యునికి రాజన్యు గుణము.” 107 


ప్రతిపదార్థం: అలుక= వైరం; కూరిమి= స్నేహం; ఫలదంబులు= ఫలితాలను ఇచ్చేవి; అగుచున్‌+ఉండన్‌= అవుతూ ఉండగా; 
కృత్యములన్‌= చేసిన పనులను; తాన్‌= తనకు తానుగా; ఎటుంగుచున్‌= తెలిసికొంటూ; నిత్యవిధులన్‌= నిత్యం చేయాల్సిన 
కృత్యాలను; ఆయములును= ఆదాయాలను; వ్యయంబులును= వెచ్చాలను; అరసి= పరిశీలించి చూచి; కోశ= బొక్కసం; సంపదలు= 
ధనధాన్యాది రూప ఐశ్వర్యాలను; కాంచి= జాగ్రత్తగా చూచి; ఉనికి= ఉండటం; రాజన్యుగుణము= రాజ వంశీకుల ధర్మం. 
తాత్సర్యం: వైరం, స్నేహం ఎపుడూ మంచో చెడో ఏదో ఒక ఫలితాన్ని అందిస్తూనే ఉంటాయి. తనకు తానుగా 
చేసిన పనులలోని మంచీచెడ్డా విచారించుకొనాలి. రోజువారీ పనులను ఆదాయవ్యయాలను బొక్కసాన్ని సంపదలను 
స్వయంగా చూచుకొనటం రాజధర్మం.” 


వ.  అనినవినియుధిష్టిరుండు రాజులకు దండంబు సర్వసాధారణంబు; తదీయ స్వరూపంబు వినవలతుం జెప్పు 
మనిన న న్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె. 108 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; రాజులకున్‌= పాలకులకు; దండంబు= రాజనీతి; 
సర్వసాధారణంబు= అందరికీ తప్పనిసరి; తదీయ స్వరూపంబు= దాని తీరు; వినవలతున్‌= వినాలని ఉన్నది; చెప్పుము= చెప్పుము; 
అనినన్‌= అనగా; ఆ+నరదేవునకున్‌= ఆ ధర్మరాజునకు; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: అదంతా విన్న తరువాత ధర్మరాజు 'దండించటం రాజులకు సామాన్యమైన విషయం కదా! ఆ దండం 
తీరుతెన్నులను తెలిసికొనాలని అపేక్షగా ఉన్నది” అనగానే భీష్ముడు చెప్పటం మొదలు పెట్టాడు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 377 


భీష్ముడు ధర్మరాజునకు దండనీతి ప్రభావం బెటింగించుట (సం. 12-121-8) 


సీ. _“అసితోత్సల చ్చాయమై దంష్టికాచతు | ష్టయమును, భుజ చతుష్టయము, జిహ్వి 

కలు రెండు బాదాష్టకంబును, శంకు క । రములును, బహునయనములు. గల్లి 

యూర్ధ్వ రోమంబులు నుగ్రారుణాస్యంబు( । గపిల జటాజాలకంబు నొప్ప 

నసి గదా శక్తి శరాసన ముసల చ । క్ర ప్రాస శర తోమర త్రిశూల 
తే. పరశు ముఖ సాధనంబుల. బాపజనులు( । దరతరంబ సంఛేదన తాడనాదు 

లైన వివిధ ప్రహతుల నే పడంచుచును జ । రించు దండంబు సుజనులు ప్రియము నొంద. 109 
ప్రతిపదార్థం: అసిత+ఉత్సల= నల్లకలువవంటి; ఛాయమై= శరీరకాంతీ; దంష్టికా చతుష్టయమును= నాలుగు కోరలూ; భుజ 
చతుష్టయమున్‌= నాలుగు చేతులూ; జిహ్వికలు రెండున్‌= రెండు నాలుకలు; పాద+అష్టకంబును= ఎనిమిది పాదాలూ; శంకు 
కర్ణములును= లెక్క పెట్టలేనన్ని చెవులూ; బహునయనములున్‌= చాలా కళ్ళూ; కల్గి= ఉండి; ఊర్ణ (రోమంబులున్‌= నిక్కబొడుచుకొన్న 
వెంట్రుకలూ; ఉ(గ్ర= భయం పుట్టించే; అరుణ+ఆస్యంబున్‌= ఎర్రటి ముఖమూ; కపిల జటాజాలకంబున్‌= గోరోజనం రంగున్న 
జడల సమూహమూ; ఒప్పన్‌= ఒప్పుతుండగా; అసి= కత్తి; గదా= గద; శక్తి= తోమరం; శరాసన= విల్లు; ముసల= రోకలి; చక్ర= 
చక్రాయుధం; ప్రాస= ఈటె; శరం= బాణం; తోమరం= చిల్లకోల, 'కొరడా); (త్రిశూలం= మూడు కొనలు ఉండే శూలం; పరశు= 
గొడ్డలి; ముఖ= మొదలైన; సాధనంబులన్‌= పనిముట్లతో; పాపజనులున్‌= పాపులను; తరతరంబ= క్రమంగా; సంఛేదన= నరకటం; 
తాడనం= కొట్టటం; ఆదులు+ఐన= మొదలైన; వివిధ= అనేక రకాలైన; (ప్రహతులన్‌= దండనలతో; ఏపు+అడయచున్‌= పొగరు 
అణచివేస్తూ; సుజనులు= మంచి వాళ్ళు; ప్రియమున్‌= ప్రీతిని (సంతోషాన్ని); ఒందన్‌= పొందగా; దండంబు= దండనీతి; చరించున్‌= 
వర్తిస్తుంది. 
తాత్సర్యం: 'దండనీతి మంచివాళ్ళను మెప్పిస్తుంది. చెడ్డవాళ్ళ పొగరును అణచివేస్తుంది. కత్తి, గద, తోమరం, 
విల్లమ్ములు, రోకలీ, చక్రం, ఈటె, చిల్లకోల, (త్రిశూలం, గొడ్డలి మొదలైనవి పదకొండు ధర్మనీతికి పనిముట్టు, 
దాని ఒంటిరంగు నల్లటి నలుపు. దానికి నాలుగు కోరలూ, నాలుగు చేతులూ, ఎనిమిది కాళ్ళూ ఉంటాయి. (అనేకాలైన 
చెవులూ, కళ్ళూ ఉంటాయి) చూచీ చూడగానే భయపడేటట్టు ఎర్రటి ముఖం, గోరోజనం వన్నెతో ఉండే జడలూ 
ఉంటాయి. ఇవీ దండం రూపరేఖలు. 


సీ. _ పరుండసంగుండు ధర్మపాలుండు ధర్ముండు | విజయుండు శాస్త్రంబు విశసనుండు 
గ్రహమక్షరుండు ప్రజాగరము దురాసదు€ | డతి సత్యగుండు నిత్యగుండు శాస్త 
ప్రాగ్వచనుండు శస్తంబు బ్రహ్మము తీక్ష । వర్ముండు మనువు శివంకరుండు 
కౌమారి సుతుండు శ్రీగర్భుండు వ్యవహార । తంత్రంబు సంగుప్త మంత్ర మనంగ 


తే. బరు పేళుల నొప్పి యధ్వరమయాత్తు( । డైన విష్ణుండ దండమై యావహిల్లు 
శ్రీసరస్వతి యనునివి శిష్ట దండ । నీతి నామాంతరంబులు నృపవరేణ్య! 110 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ఉత్తముడ వైన ఓ రాజా!; పరుండు= ఉత్తముడూ; అసంగుండు= సంసార బంధంలేనివాడూ; 
ధర్మపాలుండు= నీతిగా పాలించేవాడూ; ధర్ముండు= న్యాయమూర్తీ; విజయుండు= ఓడిపోనివాడూ; శాస్తంబు= శిక్షించేవాడూ; 
విశసనుండు= చంపేవాడూ; గ్రహము= లోకాన్ని ధరించేవాడూ; అక్షరుండు= నాశనంలేనివాడూ; (ప్రజాగరము= ఎక్కువ 
జాగరూకుడూ; దురాసదు(డు= దరిదాపులకు చేరరానివాడూ; అతి సత్యగుండు= ఎంతో సత్యవంతుడూ; నిత్యగు(డు= ఎప్పటికీ 
ఒకే విధంగా ఉండేవాడూ; శాస్త= శాసించేవాడూ; ప్రాగ్యచనుండు= వేదవచనాలు వల్లించేవాడూ; శస్తంబు= ఆయుధ రూపుడూ; 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రహ్మము= తత్త్వం; తీక్ష వర్ముండు= వాడియైన కవచం ధరించినవాడూ; మనువు= మనువూ; శివంకరుండు= మేలుచేసేవాడూ; 
కౌమారి సుతుండు= కుమారస్వామీ; శ్రీగర్భుండు= లక్ష్మి గర్భంలో కలవాడూ; వ్యవహారతం(త్రంబు= వ్యవహారం నడిపే 
ఉపాయం కలవాడూ; సంగుప్త= రక్షకుడు; మంత్రము= మంత్రం; అనంగన్‌= అన్నట్టు; పరంగు= ఒప్పునట్టి; పేళులన్‌= 
పేర్లతో; ఒప్పి= చక్కగా ఉండి; అధ్వరమయ+ఆత్ముండు+ఐన= యజ్ఞమయ స్వరూపుడైన; విష్ణుడు= విష్ణువే; దండమై= 
దండరూపంగా; ఆవహిల్లున్‌= ఉంటాడు; శ్రీ= లక్ష్మీ; సరస్వతి= సరస్వతి; అనునివి= అనేవి; శిష్ట= ప్రామాణికుల; దండనీతి= 
దండనీతికి; నామాంతరంబులు= మారు పేర్చు. 


తాత్సర్యం: ధర్మరాజా! యజ్ఞరూపధారి విష్ణువే దండరూపంలో ఉంటాడు. ఇతడిని ఉత్తముడూ, సంసారపు 
తగులాటం లేనివాడూ, న్యాయపాలకుడూ, ధర్మస్వరూపుడూ, ఎపుడూ గెలిచేవాడూ, దగ్గరకు చేరరానివాడూ, 
శిక్షించేవాడూ, చంపేవాడూ, లోకధారీ, నాశనంలేనివాడూ, ఎక్కువ జాగరూకుడూ, ఎంతో సత్యవంతుడూ, ఎప్పటికీ 
ఒకేరకంగా ఉండేవాడూ, శాసించేవాడూ, వేదపురుషుడూ, ఆయుధరూపుడూ, తత్త్యం, తీక్ష కవచధారీ, మనువూ, 
శుభంకోరేవాడూ, శివకుమారుడూ, లక్ష్మిని గర్భంలో కలవాడూ, వ్యవహార తం(త్రం తెలిసినవాడూ, సంరక్షకుడూ, 
మంత్రమూ అనే పేర్లతో వ్యవహరిస్తారు. శిష్టదండనీతికి శ్రీ, సరస్వతీ అనేవి మారు పేర్చు. 
వ. ధర్మాధర్మంబులు సుఖదుఃఖంబులు నయానయంబులు నర్ధానర్ధంబులు బలాబలంబులు6 బ్రమాదా 
ప్రమాదంబులు మొదలైన సకలావస్థలును దండంబున సమ్య గసమ్యక్తకారంబులం గలుగుం గావున 


సమ్యకృకారంబుచేత దండంబున రక్షింపంబడిన ప్రజ రాజు నభివృద్ది నొందించు; నట్లగుట దండంబు 
రాజునకుం బరాయణంబు. 111 


ప్రతిపదార్థం: ధర్మ+అధర్మంబులు= న్యాయాన్యాయాలు; సుఖదుఃఖంబులు= సుఖదుఃఖాలు, నయ+అనయంబులు= నీతి 
అవినీతులు; అర్థ+అనర్థంబులు= లాభనష్టాలు; బల+అబలంబులున్‌= శక్తి అశక్తులూ; (ప్రమాద+అ(ప్రమాదంబులు= దయ, 
నిర్ణయాలూ; మొదలు+ఐన= మొదలుగా గల; సకల అవస్థలును= అన్ని స్థితులూ; దండంబునన్‌= దండనీతిలో; సమ్యక్‌+ అసమ్యక్‌ 
ప్రకారంబులన్‌= తగిన తగని రీతుల వలన; కల్లున్‌= కలుగుతాయి; కావునన్‌= కాబట్టి; సమ్యక్‌+(ప్రకారంబుచేతన్‌= చక్కటి 
తీరులో; రక్షింపంబడిన= కాపాడిన; (ప్రజ= జనం; రాజు= పాలకుని; అభివృద్ధిన్‌= పెరుగుదలను (పెంపును); ఒందించున్‌= 
కలిగిస్తుంది; అట్టు+అగుటన్‌= అందుచేత; దండంబు= దండనీతి; రాజునకున్‌= పాలకుడికి; పరాయణంబు= ఆశ్రయం. 


తాత్సర్యం: ధర్మం-అధర్మం, కష్టం-సుఖం, నీతి-అవినీతి, లాభం-నష్టం, శక్తి-అశక్తి ప్రమత్తత-అప్రమత్తత మొదలైన 
వాటి మొత్తం వివేచన సమస్తమైన అవస్థలూ దండనీతి బాగుగా పాలించటం పాలించకపోవటంవలన పుట్టాయి. 
బాగా పాలించిన దండనీతివలన (ప్రజలు ఎల్లప్పుడూ రాజు అభివృద్ధినే కోరుకొంటారు. అందువలన రాజు తప్పక 
దండనీతిని ఆశ్రయించాలి. 


క సత్యప్రకార ధర్మము । నిత్యానుష్టేయ; మది సునీత మగుచు నా 
దిత్యపతిం బ్రీతు. జేయ6గ । నత్యున్నతి నెసంగు నాత( డన్నప్రదుంై. 112 


ప్రతిపదార్థం: సత్యప్రకార ధర్మము= సత్యమార్గంగల ధర్మం; నిత్య అనుష్టేయము= ఎల్లప్పుడూ ఆచరించ దగింది; అది= 
ఆ ధర్మం; సునీతము+అగుచున్‌= సరైన రాజనీతి అవుతూ; ఆదిత్యపతిన్‌= దేవేంద్రుడిని; ప్రీతున్‌+చేయంగన్‌= సంతుష్టి 
పరచగా; ఆతండు= ఆ ఇంద్రుడు; అతి+ఉన్నతిన్‌= ఎంతో గొప్పగా; అన్న ప్రదుడు+ఐ= అన్నదాత అయి; ఎసంగున్‌= 
ఒప్పుతాడు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 379 


తాత్సర్యం: సత్య మార్గంలో ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించాలి. దాన్ని ఎంతో చక్కగా అమలు పరిస్తే ఇంద్రుడు 
సంతృప్తి పడతాడు. వానలు కురిపించి అన్నపానాదులు సమకూరుస్తాడు. 
వ. దానంజేసి దండంబు ప్రసన్నంబై వెలుంగు(; దదీయాభిధానంబులు మటియునుం గల; వాకర్ణింపుము. 113 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అందువలన; దండంబు= దండనీతి; ప్రసన్ష్నంబు+ఐ= స్వచ్చంగా; వెలుంగున్‌= ఒప్పుతుంది; 
తదీయ= దండనీతికి సంబంధించిన; అభిధానంబులు= పేర్లు; మణియున్‌= ఇంకా; కలవు= ఉన్నాయి; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అందువలననే దండనీతి ఒప్పుతుంది. ఈ నీతిని తెలిపే పేర్లు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆలకించుము. 


ఆ. _ పురుషుం దీశ్వరుండు భూతాత్మకుండు జీ । వుండు ప్రాణు( డక్షయుండు సత్వ 
మనంగ నేడు పేరు లష్టమంబు ప్రజాప | తి యనం బర(గు దండదేవు పేరు. 114 


ప్రతిపదార్థం: పురుషుండు= పురుషుడు; ఈశ్వరుండు= శివుడూ; భూతాత్మకుండు= భూత స్వరూపుడూ; జీవుండు= జీవుడూ; 
ప్రాణు(డు= ప్రాణుడూ; అక్షయుండు= అక్షయుడూ; సత్త్యము= సత్యమూ; అనంగన్‌= అన్నట్టుగా; ఏడు పేరులు= ఏడు రకాల 
పేర్లు; అష్టమంబు= ఎనిమిదవది అయిన; దండదేవు పేరు= దండ దేవుడిపేరు; ప్రజాపతి అనన్‌= (ప్రజాపతి అనే పేరుతో; పరంగున్‌= 
(ప్రసిద్ద మవుతుంది. 


తాత్పర్యం: పురుషుడూ, ఈశ్వరుడూ, భూతస్వరూపుడూ, బీవుడూ, ప్రాణుడూ, అక్షయుడూ, సత్యమూ, 'ప్రజాపతీ 
అనే ఎనిమిదీ దండదేవుడి పేరు. 


వసుహోము(డు మాంధాత్సనకు( జెప్పిన దండోత్పత్తి ప్రకారము (సం. 12-122-1) 


వ. దండంబు సాక్షాద్దేవుం; డట్లగుటం దెలిపెడునది యొక్కయితిహాసంబు గల; దంగదేశాధీశుండు వసుహోముం 
డనురాజు హెమశవైలంబున ముంజపృష్టం బనం బ్రసిద్ధం బగు శృంగంబునకు దేవీసహితంబుగాంజని యందు 
వసియించి మునిగణ పూజితంబగు వృత్తంబున నుదాత్తుండయి యుండ నమ్మహీపతి కడకు మాంధాతృండు 
సనుదెంచి సవినయంబుగా( బ్రణమిల్లిన, నబ్బూవల్లభునకు నతం డర్హ సాద్యాదులగు నుపచారంబు 
లాచరించి, 'వచ్చిన పని యేమి? యని యడిగిన నప్పుడమిటేండు 'సవిస్తరంబుగా దండ ప్రకారంబు వినుటకై 
నిన్నాశ్రయింప వచ్చితి” ననవుడు నమ్మహాత్ముం డతని కిట్లనియె. 115 


ప్రతిపదార్థం: దండంబు= దండనీతి; సాక్షాత్‌+దేవుండు= (ప్రత్యక్ష దైవమే; అట్టు+అగుటన్‌= అట్లా అవటాన్ని; తెలిపెడు+అది= 
తెలిపేటటువంటి; ఒక్క ఇతిహాసంబు= ఒక వెనకటి కథ; కలదు= ఉన్నది; అంగదేశ+అధీశుండు= అంగదేశపు రాజు; 
వసుహోముండు+అను రాజు= వసుహోము డనే పేరుగల రాజు; హిమశైలంబునన్‌= మంచుకొండమీద; ముంజప్పష్టంబు+అనన్‌= 
ముంజప్పష్టమని; ప్రసిద్దంబు+అగు= పేరుపడ్డ; శృంగంబునకున్‌= పర్వతంపై శిఖరానికి; దేవీసహితంబుగాన్‌= పట్టపురాణితో 
కూడా; చని= వెళ్ళి (పోయి); అందున్‌= ఆ కొండ కొమ్మున; వసియించి= ఉండి; మునిగణపూబితంబు+అగు= మునిజనంచేత 
గౌరవించదగ్గ; వృత్తంబునన్‌= నడవడికతో; ఉదాత్తుండు+అయి= గొప్పవాడై; ఉండన్‌= ఉండగా, ఉన్నట్టి; ఆ+మహీపతి కడకున్‌= 
ఆ రాజు దగ్గరకు; మాంధాతృండు= మాంధాత; చనుదెంచి= వచ్చి (చేరి); సవినయంబుగాన్‌= ఎంతో అణకువగా; ఆ+భూ 
వల్లభునకున్‌= ఆ రాజునకు; ప్రణమిల్లినన్‌= (మొక్కగా; అతండు= ఆ వసుహోముడు; అర్థ్యపాద్యాదులు+అగు= చేతులు కాళ్ళు 
కడుగు కొనటానికి నీళ్ళు ఇవ్వటం వంటి; ఉపచారంబులు= సేవలు; ఆచరించి= చేసి; వచ్చినపని= రాకకు కారణం; ఏమి?= 
ఏమిటి?; అని; అడిగినన్‌= అడుగగానే; ఆ+పుడమిటేండు= ఆ రాజు; సవిస్తరంబుగాన్‌= వివరంగా; దండప్రకారంబు= దండనీతి 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధానం; వినుటకున్‌+ఐ= ఆలకించటానికి; నిన్నున్‌+ఆ(శ్రయింపన్‌= నీ అండకు; వచ్చితిన్‌= చేరాను; అనవుడున్‌= అనగానే; 
ఆ+మహాత్ముండు= ఆ రాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దండం సాక్షాత్తు దైవమే అనటానికి లోగడ జరిగిన కథ ఒకటి చెప్పుతాను వినుము. అంగదేశపు 
రాజు వసుహోముడు. ఒకసారి అతడు భార్యతోకూడా 'ముంజప్పష్టమనే మంచుకొండ కొమ్ముమీదికి పోయాడు. 
అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. తన నడతతో అక్కడి మునుల ఆదరణ పొందాడు. ఒకనాడు మాంధాత ఆ రాజు 
దగ్గరకు వచ్చి వినయంగా (మొక్కాడు. అతడికి రాజు అర్థ్యపాద్యాదులు ఇచ్చి ఏమి పనిపడి వచ్చారు?” అని 
అడిగాడు. 'దండనీతి శాస్త్రాన్ని తుదముట్టా వివరంగా వినాలనే కోరికతో నీ అండ చేరాను" అన్నాడు. ఆ 
వసుహోముడు మాంధాతతో ఈ విధంగా అన్నాడు. 


సీ. _“అజు( డధ్వరంబు సేయంగం దలంచి బు । త్విజు నాత్మసదృశుని వెదకి యెందు 


గానక, తా నొక్కగర్భంబు ధరియించి । వేయేండ్లకును దుమ్మి వెలువరించె; 
క్షుతసంభవత. జేసి క్షుతుండను పేరిట । బరంగిడు నా ప్రజాపతియు బుత్వి 
జుండుగ6 గ్రతు వొనర్షుచునుండ నంతర్హి।; తం బయ్యె వలచు చందమున నడచు 


ఆ. _ నట్టి దగుట దండ మధిప కార్యాకార్య । తంత్ర భేద మెడలె దానంజేసి 
మహి గలంగి6 గడు నమర్యాద వర్తించె( | గమలజుండు విష్ణు కడకు6 జనియె. 116 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అజుండు= (బ్రహ్మ; అధ్వరంబు= యాగం; చేయంగన్‌= చేయటానికి; తలంచి= సంకల్పించి; 
ఆత్మసదృవనిన్‌= తనతో తులతూగే; బుత్విజున్‌= యాగకర్తను; వెదకి; ఎందున్‌+కానక= ఎక్కడా తటస్థపడక; తాను= స్వయంగా; 
ఒక్కగర్భంబు= కడుపును; ధరియించి= పొంది; వేయేండ్లకున్‌= వేయి సంవత్సరాలకు; తుమి తుమ్మి; వెలువరించెన్‌= (కుమారుడిని) 
బయటపడేశాడు; క్షుతసంభవతన్‌+చేసి= తుమ్మువలన పుట్టినవా డవటం వలన; క్షుతుండు+అనుపేరిటన్‌= క్షుతుడనే పేరుతో; 
పరణెడు= ఒప్పుతున్నట్టి; ఆ ప్రజాపతియున్‌= ఆ క్షుత (ప్రజాపతిని; బుత్విజుండుగన్‌= యజ్ఞపురోహితుడుగా; క్రతువు= యాగం; 
ఒనర్భుచున్‌+ఉండంగన్‌= చేస్తుండగా; అధిప!= రాజా!; వలచు చందమునన్‌= కోరినట్లుగా; నడచునట్టిది+ అగుటన్‌= మసలుకొనేది 
అవటంవలన; దండము= దండనీతి; అంతర్హితంబు+అయ్యెన్‌= మాయమయింది; దానన్‌+చేసి= అందువలన; కార్య+అకార్యతంత్ర 
భేదము= చేయదగింది చేయదగంది అనే తేడా; ఎడలెన్‌= పోయింది; మహి= భూమి; కలంగెన్‌= కలతపడింది; కడున్‌= ఎంతో; 
అమర్యాద= అగౌరవం; వర్తించెన్‌= జరిగింది; కమలజుండు= (బ్రహ్మ; విష్ణు కడకున్‌= విష్ణువు దగ్గరకు; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: బ్రహ్మ ఒక యాగం చేయతలపెట్టి తనతో దీటైన బుత్విజుడికొరకు గాలించాడు. ఎక్కడా అట్లాంటివాడే 
కంటపడలేదు. తానే స్వయంగా వెయ్యేళ్ళు గర్భం మోసి తుమ్మగా ఆ గర్భం బయటపడింది. తుమ్ము కారణంగా 
పుట్టినవా డవటం వలన అతడికి క్షుతుడనే పేరు పెట్టారు. ఆ క్షుతప్రజాపతి బుత్విజుడుగా, బ్రహ్మ యాగం 
చేస్తున్నాడు. ఆ దండం ఇష్టం వచ్చినట్టు నడచుకొనేది కాబట్టి కనబడకుండా పోయింది. దానివలన ఏ పని 
చేయవచ్చు? ఏ పని చేయకూడ? దనే జ్ఞానం శూన్యమైనది. అందువలన (ప్రజలంతా కలవరపడ్డారు. మర్యాద 
మంటగలిసింది. (బ్రహ్మ విష్ణువును ఆశ్రయించాడు. 


క చని సంప్రార్థించి, యతని । గొని రుద్రుని గాంచి 'నీ సఖుం డీత(డు వ 
చ్చిన కార్యము గృపతోడను । విను'మని దండంబు తెటి(గు వినిపించె. దగన్‌. 117 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 381 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; సంప్రార్థించి= వేడుకొని; అతనిన్‌= విష్ణువును; కొని= తీసికొనివెళ్ళి; రు(ద్రునిన్‌= శివుడిని; కాంచి= 
చూచి; ఈతండు= ఇతడు; నీ సఖుండు= నీ మిత్రుడు; వచ్చినకార్యము= వచ్చిన పనిని; కృపతోడను= దయతో; వినుము= 
వినవలసింది; అని= అని చెప్పి; దండంబు=దండనీతి; తెజంగు= తీరు; తగన్‌= ఇంపుగా; వినిపించెన్‌= వివరించాడు. 


తాత్సర్యం: బ్రహ్మ విష్ణువును ప్రార్థించి, అతడిని శివుడి దగ్గరకు తీసికొనిపోయి “ఇతడు నీ మిత్రుడు. అతడు ఏమి 
పనిమీద వచ్చాడో చెప్పుతాడు; దయతో వినవలసింది' అంటూ దండనీతి విధానం అంతా చెవికి ఇంపుగా చెప్పాడు. 


వ. అట్లు లోకరక్షకుం డగు పుండరీకాక్షు దండగొని దండాభావంబున జగంబు గలంగు టెటింగించిన, నవ్విరించి 
పలుకులు మనస్కరించి మహాదేవుండు నిజప్రభావంబు దండంబుగా( గల్పించి దండనీతి కాశ్రయుండై 
పరంగుచుందిె. 118 


ప్రతిపదార్థం: అట్లు= ఆ విధంగా; లోక రక్షకుండు+అగు= లోకాన్ని కాపాడే పుండరీకాక్టు= విష్ణువుయొక్క; దండగొని= అండకొని; 
దండ+అభావంబునన్‌= దండం లేకపోవటంచేత; జగంబు= లోకం; కలంగుట= కలవరపడటం; ఎజింగించినన్‌= తెలుపగా; 
ఆ+విరించి పలుకులు= ఆ (బ్రహ్మ మాటలు; మనస్కరించి= ఇష్టపడి; మహాదేవుండు= శివుడు; నిజప్రభావంబున్‌= తనదైన 
మహిమను; దండంబుగాన్‌= దండంగా; కల్పించి= నిర్మించి (చేసి); దండనీతికిన్‌= దండనీతికి; ఆ శ్రయుండు+ఐ= ఆధారభూతుడై; 
పరంగుచున్‌+ఉండెన్‌= ఒప్పుతూ ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ విధంగా విష్ణువును ఆసరాగా చేసికొని బ్రహ్మ దండనీతి మాయమవటంవలన (ప్రపంచం ఎట్టా 
అల్లకల్లోల మయిందో వివరించి చెప్పాడు. ఆ బ్రహ్మమాటలు శివుడికి మనస్కరించాయి. వెంటనే తన మహిమతో 
దండాన్ని కల్పించాడు. ఆ దండానికి తానే ఆధారం అయ్యాడు. 


సీ. వినుము; బుగ్వేదాది వేదముల్‌ నాలుగు6 । గల్పాదులైన యంగంబు లాటు, 
బెరసి విద్యలు పది పేర్లు; పురాణంబు । లనియును నొక విద్య యధిప! ధర్మ 
విదులు సెప్పెడు శాస్త వితతియంతయు నొక । విద్య; సర్వన్యాయ విస్తరంబు 
=] లాటి. 
నొకటి, మీమాంస దానొక్కటి; యిట్టులు । వివరింప బదునాల్లు విద్య లయ్యె 


తే. _ వైద్య కోదండ గాంధర్వ విద్య, లర్ధ । శాస్త్రమగు నీతివిద్య, తత్సహిత వృత్తి 
వెలయయగా( బదునెనిమిది విద్య లభవు(। దేర్పరించె జగత్రయహితము పొంటె. 119 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; బుగ్వేదాది వేదముల్‌= బుగ్వేదం మొదలైన వేదాలు; నాలుగున్‌= 
నాలుగు; కల్ప+ఆదులు+ఐన= కల్పం మొదలైన; అంగంబులు+ఆణు= వేదాంగాలు ఆరూ; బెరసి= వెరసి (కలసి); విద్యలు 
పది= పది విద్య లవుతాయి; పేర్చు= అతిశయించిన; పురాణంబులు= పద్దెనిమిది పురాణాలు; అనియునున్‌= అనియు; ఒక 
విద్య= ఒక విద్య అవుతుంది; ధర్మ విదులు= ధర్మశా[స్తం తెలిసినవారు; చెప్పెడు= చెప్పే; శాస్త్ర వితతి+అంతయున్‌= శాస్త్రాలన్నీ; 
ఒక విద్య= ఒక విద్య అవుతుంది; సర్వన్యాయ విస్తరంబున్‌= సమస్త తర్కశాస్తం అంతా; ఒకటి= ఒక్కటి అవుతుంది; మీమాంస= 
పుర్యోత్తర మీమాంసా శాస్త్రం అంతా; తాను ఒక్కటి= తనకు తానే ఒక్కటి; ఇట్టులు= ఈ విధంగా; వివరింపన్‌= బాగా తెలుపగా; 
పదునాల్గు విద్యలు= పధ్నాలుగు విద్యలు; అయ్యెన్‌= అయ్యాయి; వైద్య= వైద్య విద్య; కోదండ= విలువిద్య; గంధర్వవిద్యలు= 
సంగీత విద్యలు; అర్ధశా(స్తము+అగు నీతి విద్య= అర్థశా(స్రమైన నీతి విద్య; తత్సహిత= దానితో కూడుకొన్న; వృత్తి= వివరణా; 
(ఇ) [వ వ్ర గ 
వెలయంగాన్‌= ప్రకాళించగా; పదునెనిమిది విద్యలు= పద్దెనిమిది విద్యలు; జగత్రయ= ముల్లోకాల; హితము పొంటెన్‌= మేలు 
కొరకు; అభవుండు= శివుడు; ఏర్పరించెన్‌= ఏర్పాటు చేశాడు. 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అనే నాలుగు వేదాలూ, శిక్ష, 
వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు వేదాంగాలూ కలిసి మొత్తం పది విద్యలవుతాయి. 
పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, పూర్యోత్తరమీమాంసా శాస్త్రంతో చేర్చుకొని మొత్తం పధ్నాలుగు విద్యలు 
అవుతాయి. వైద్యవిద్య (ఆయుర్వేదం), విలువిద్య (ధనుర్వేదం), సంగీతం (గాంధర్వవేదం), నీతివిద్య (అర్థశాస్త్రం) 
అనే ఉపవేదాంగాలతో కలిపితే మొత్తంగా పద్దెనిమిది విద్యలు అవుతాయి. వీటిని శివుడు ముల్లోకాల మేలుకోరి 
సృష్టించాడు. 


వ. ఇట్లు సమకట్టి, దండంబును దండనీతి ప్రపంచంబులయిన యవ్విద్యలను విష్ణు వశగతంబులు సేసె; 
నాసర్వేశ్వరుం డత్తమ్మిచూలికి(దుమ్ము ఘటించి యీ భంగిం బ్రజాపతి ప్రసవంబు గావించె; దండనీతి సమగ్ర 
రూపమై చెల్లె; నెల్ల జగంబులుం బ్రియంబందె; నరవిందభవుని యాగంబును సుప్రయోగంబై నడచె; విష్ణుండు 
దండనీతి శాస్త్రంబు సకలంబు నాంగిరసున కిచ్చె; నాంగిరసుం డింద్ర మరీచులకు, మరీచి భృగునకు, భృగుం 
డనేక మునులకు నిచ్చె; నీక్రమంబున నది జగంబులం బరంగె; దండంబు జాగరణంబున లోకంబు 
మర్యాదామహితంబై వర్తిల్లె(; గపర్ది శంకరుండు రుద్రుండు భవుండు స్థాణుం డుమాపతి యనుపేళ్ళం బరంగు 
నద్దండదేవుని నతులధర్మంబున నయించు భూపాలుం డైహికాముష్మిక సిద్ధులం బొందు. 120 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సమకట్టి= పూనుకొని; దండంబును= దండనీతి శాస్త్రాన్ని; దండనీతి ప్రపంచంబులు+ఐన= 
దండనీతిని విస్తరింపచేసేవి అయిన; ఆ+విద్యలను= ఆ పద్దెనిమిది విద్యలను; సర్వేశ్యరుండు= ఆ శివుడు; విష్ణువశగతంబులు+చేసెన్‌= 
విష్ణుపరం చేశాడు; ఆ తమ్మిచూలికిన్‌= పద్మంలో పుట్టిన బ్రహ్మకు; తుమ్ము ఘటించి= తుమ్ము కల్పించి; -ఈ+భంగిన్‌= ఈ 
విధంగా; ప్రజాపతి= క్షుత బ్రహ్మను; ప్రసవంబు కావించెన్‌= పుట్టించాడు; దండనీతి= దండనీతి; సమ([గ్రరూపము+ఐ= నిండారిన 
రూపంతో; చెల్లెన్‌= చెల్లుబాటయింది; ఎల్లజగంబులున్‌= సమస్త లోకాలూ; ప్రియంబు= సంతోషాన్ని; అందెన్‌= పొందాయి; 
అరవిందభవుని= (బ్రహ్మయొక్క; యాగంబును= యాగమూ; సుప్రయోగంబు+ఐ= మంద్ర తంత్రాదులతో; నడచెన్‌= జరిగింది; 
విష్ణుండు= విష్ణువు; దండనీతి శా(స్తంబు= దండనీతి శాస్తం; సకలంబున్‌= మొత్తాన్నీ; ఆంగిరసునికిన్‌+ఇచ్చెన్‌= ఆంగిరసుడికి 
ఇచ్చాడు; ఆంగిరసుడు= ఆ ఆంగిరస మహర్షికి; ఇంద్రమరీచులకున్‌= ఇం(ద్రుడికీ, మరీచుడికీ; మరీచి= మరీచి; భృగునకున్‌= 
శు(క్రాచార్యుడికి; భృగుండు= శుక్రాచార్యుడు; అనేక మునులకున్‌= ఎంతోమంది మునులకు; ఇచ్చెన్‌= సమర్పించాడు; ఈ 
క్రమంబునన్‌= ఈ రీతిగా; అది= ఆ దండనీతి శాస్తం; జగంబులన్‌= లోకాలన్నిట్లో; పరణౌన్‌= ఒప్పింది; దండంబు= దండనీతి; 
జాగరణంబునన్‌= ఎచ్చరికతో; లోకంబు= ప్రపంచం; మర్యాదామహితంబు+ఐ= గౌరవంతో ఒప్పినదయి; వర్తిల్లైన్‌= వ్యవహరించింది; 
కపర్షి= కపర్షం అనే జటాజూటం కలవాడు; శంకరుండు= సుఖాన్ని కలిగించేవాడూ; రుద్రుండు= శత్రువులను దుఃఖపెట్టేవాడూ; 
భవుండు= అంతా తానే అయ్యేవాడూ; స్థాణుండు= ప్రళభయకాలంలోకూడా ఉండేవాడూ; ఉమాపతి= పార్వతీదేవి భర్త; అనుపేళ్ళన్‌= 
అనే ఆరు పేర్లతో; పరంగు= ఒప్పేటి; ఆ+దండదేవునిన్‌= ఆ దండదేవుడైన రుద్రుడిని; అతుల ధర్మంబునన్‌= సాటిలేని ధర్మంతో; 
నయించు= నడిపే; భూపాలుండు= రాజు; ఐహిక ఆముష్మిక సిద్దులన్‌= ఇహలోక పరలోక సంపదలను; పొందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఈ విధంగా ప్రయత్నించి దండనీతిని పద్దెనిమిది విద్యలను శివుడు విష్ణువునకు అప్పగించాడు. ఆ 
బ్రహ్మకు తుమ్ము పుట్టించి క్షుతబ్రహ్మను పుట్టించాడు. దండనీతి ప్రపంచంలో వ్యాపించింది. ప్రపంచం మొత్తం 
సంతోషించింది. బ్రహ్మదేవుడి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. తన అధీనంలో ఉన్న దండనీతి శాస్ర్రాన్నంతా విష్ణువు 
ఆంగిరసుడికీ, అతడు దేవేంద్రుడికీ, మరీచికీ, మరీచి భృగుమహర్షికీ తెలియచెప్పారు. భృగుమహర్షి ఎంతో మంది 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 383 


మునులకు ఉపదేశించాడు. ఇట్లా ఈ దండనీతి శాస్త్రం అన్ని లోకాలలోకి విస్తరించింది. దండనీతితో లోకం 
ప్రవర్తించటంవలన మర్యాదతో మెలగింది. కపర్ది, శంకరుడు, రుద్రుడు, శివుడు, స్థాణుడు, ఉమాపతి అనే పేళ్ళతో 
వ్యవహరించే దండనీతిని ధర్మబద్దంగా నడిపిన రాజు భూలోకంలోనూ, పై లోకంలోనూ సర్వసంపదలను పొందుతాడు’ 
క అని వసుహోముండు సెప్పిన | విని మాంధాతృండు దండ విభవజ్ఞుండై 

యనఘ! మహీపరిపాలన । మొనరించెను నీతిదండయుక్తి వెలయంగన్‌. 121 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; అని= ఈ విధంగా; వసుహోము(డు= అంగదేశపు రాజు; చెప్పినన్‌= చెప్పగా; విని= 
ఆలకించి; మాంధాతృండు= మాంధాత; దండ విభవజ్ఞుండు+ఐ= దండనీతి వైభవాన్ని తెలిసికొన్న వాడై; నీతి దండయుక్తి= దండనీతి 
శాస్త్రంతో కూడి; వెలయంగన్‌= ప్రకాశించగా; మహీపరిపాలనమున్‌= భూపరిపాలనాన్ని; ఒనరించెన్‌= చేశాడు. 
తాత్పర్యం: రాజా! ఈ విధంగా వసుహోముడు మాంధాత చెప్పిన దండనీతి శాస్త్రం విని ఆ దండనీతి వైభవంతో 
రాజ్యాన్ని వాలించాడు. 


క  ఈయాఖ్యానము విని భూ । నాయకు. డెవ్వం డిలాజనంబుల నతుల 
న్యాయంబున భావించు. జి | రాయుస్థెర పుణ్యభాగి యగు నతండు నృపా! 122 
ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! ఈ ఆఖ్యానమున్‌= ఈ వృత్తాంతాన్ని; ఎవ్వండు భూనాయకుండు= ఏ రాజు; విని= విన్నవాడై; 


ఇలా జనంబులన్‌= భూప్రజలను; అతులన్యాయంబునన్‌= సాటిలేని న్యాయంతో; పాలించున్‌= ఏలుకొంటాడో; అతండు= ఆ 
రాజు; చిరాయుః= చిరంజీవిగా ఉంటాడు; స్థిరపుణ్యభాగి= తరగని పుణ్యసంపదలు కలిగినవాడు; అగున్‌= అవుతాడు. 


తాత్సర్యం: ఈ కథా వృత్తాంతాన్నంతా విన్న రాజు తన ప్రజలను ధర్మబద్దంగా పాలిస్తాడు. ఆ రాజు చిరంజీవి 
అవుతాడు. తరగని పుణ్యసంపదలు అనుభవిస్తాడు”. 


భీష్ముడు ధర్మరాజునకు ధర్మార్థకామంబుల తెజుం గెటింగించుట (సం. 12-123-3) 


వ. అనిన విని ధర్మనందనుండు ధర్మార్థ కామంబుల నడవడి యె ట్లయిన మేలై చెల్లు?” నని యడిగిన, భీష్ముం 

డిట్లను'దొల్లి యాంగరిష్టుం డను నరవరుండు కామందక నాముండైన ముని నిట్లని యడుగ నతం డతనికి( 

జెప్పిన భంగిం జెప్పెద నాకర్ణింపుము. 123 
ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ముడు పలుకగానే; విని= విని; ధర్మనందనుండు= ధర్మరాజు; ధర్మార్థ కామంబులన్‌= ధర్మ, అర్హ, 
కామాల; నడవడి= నడత; ఎట్టు+అయినన్‌= ఏ విధంగా ఉంటే; మేలు+ఐ= మంచిదై; చెల్లును?= కొనసాగుతుంది?; అని+అడిగినన్‌= 
అని అడుగగా; భీష్ముండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; తొల్లి= పూర్వం; ఆంగరిష్టుండు= ఆంగరిష్టుడనే; 
నరవరుండు= రాజు; కామందక నాముండు+అయిన= కామందకుడనే పేరుగల; మునిన్‌= మునిని; ఇట్టు+అని= ఇట్టాగని; 
అడుగన్‌= అడగగా; అతండు= ఆ ముని; అతనికిన్‌= రాజునకు; చెప్పిన భంగిన్‌= చెప్పినట్టుగానే; చెప్పెదన్‌= వినిపిస్తాను; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: “ధర్మార్థ కామాలతో ఎట్లా నడచుకొంటే మంచిది?” అని ధర్మరాజు అడుగగా, భీష్ముడు “లోగడ 
ఆంగరిష్టుడనే రాజు కామందకు డనే మునిని ఈ విషయం గూర్చే అడిగాడు. అతడు చెప్పినట్టుగానే నీకూ చెప్పుతాను 
వినుము. 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  అనయము. బేర్చు కామమున నర్భము ధర్మము. గ్రా(గు6 గామతం 
త్ర నిరతు€ డైనవా(డు సుపథప్రతిపన్నుండు గాండు దుష్టదం 
డన మొనరింప( డట్టిపతి డాయరు సాధులు నార్యులున్‌ సుహృ 
జ్ఞనులును; దానం జేటు నగు6 జావును బాటిలు నెల్ల భంగులన్‌. 124 


ప్రతిపదార్థం: అనయమున్‌= ఎపుడూ; పేర్చు= పెరిగే; కామమునన్‌= కోరికవలన; అర్థమున్‌= అర్థమూ; ధర్మమున్‌= ధర్మమూ; 
'క్రాంగున్‌= హరిస్తాయి; కామతండత్ర నిరతుండు+ఐనవాండు= కామోపాయంపట్ల ఆసక్తి ఉన్నవాడు; సుపథ ప్రతిపన్నుండు= మంచి మార్గాన్ని 
చేపట్టేవాడు; కాండు= కానేరడు; దుష్టదండనమున్‌= చెడ్డవాళ్ళను శిక్షించటాన్ని; ఒనరింపండు= చేయడు; అట్టిపతి= అట్లాంటి రాజును; 
సాధులున్‌= మంచివారు; ఆర్యులున్‌= పెద్దవారు; సుహృద్‌ జనులున్‌= స్నేహితులూ; డాయరు= దరిచేరరు; దానన్‌= అందువలన; 
ఎల్లభంగులన్‌= అన్నివిధాలా; చేటున్‌+అగున్‌= నాశనం కలుగుతుంది; చావున్‌= మరణంకూడా; పాటిలున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: ఓ రాజా! ఎపుడూ భోగం అనుభవించాలనుకొనే రాజునకు ధరా శర్దాలు హరించుకుపోతాయి. కామంలో 
ఆసక్తిగల రాజు మంచి మార్గంలో ఉండడు. దుష్టులను శిక్షించడు. అట్లాంటి రాజు దగ్గరకు మంచివారు, పెద్దవారు, 
స్నేహితులు చేరరు. చెడ్డవారే చుట్టూ ఉంటారు. అందువలన అట్టాంటి రాజునకు కీడు కలుగుతుంది. చావూ 
మూడుతుంది. 


ఉ. కావున ధర్మసిద్ధికి ముఖంబగు నర్ధ్థమునందు నిష్టమై 
నేవిధినైన ధర్మరతి యెక్కుడుగా మది జొన్సుటొప్పు( గా 
మావిలబుద్ది గాక యుచితాగత సౌఖ్యము లాచరించుచున్‌ 
భూవిభు( డెప్తు భూమిసతి( బొంది రమింప మహోన్నతుం డగున్‌.' 125 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ధర్మసిద్దికిన్‌= ధర్మం ఫలించటానికి; ముఖంబు+అగు= ముఖ్యమైనది అయిన; అర్థమునందున్‌= 
పురుషార్ధాలలో ఒకటైన అర్థంలో; నిష్టమైన్‌= (శ్రద్దతో; ఏ విధిన్‌+ఐనన్‌= ఎట్టా అయినాసరే; ధర్మరతి= ధర్మం మీద ఆపేక్ష; 
ఎక్కుడుగాన్‌= ఎక్కువ అగునట్టుగా; మదిన్‌+చొన్సుట= మనసులో నాటటం; ఒప్పున్‌= మంచిది అవుతుంది; కామ+ఆవిల 
బుద్ది+కాక= కామంతో కలకబారిన మనస్సుతో కాక; ఉచిత+ఆగతసౌఖ్యములు= తగినట్టుగా వచ్చిన సుఖాలను; ఆచరించుచున్‌= 
పొందుతూ; భూ విభుండు= రాజు; ఎప్లున్‌= నిత్యమూ; భూమిసతిన్‌= భూకాంతను; పొంది= కలసి; రమింపన్‌= (క్రీడించగా; 
మహా+ఉన్నతుండు+అగున్‌= గొప్పవా డవుతాడు. 


తాత్పర్యం: కనుక, ధర్మం దక్కించుకొనటానికి ఆధారం అర్థం. ఆ అర్థంపట్ట నిష్టతో ఎట్టాగైనా ధర్మాపేక్షను 
విడనాడకూడదు. కామబుద్దితో కాక లభ్యమైన తగిన సౌఖ్యాలను అనుభవిస్తూ రాజ్యాన్ని ఏలుకునే రాజు 
గొప్పవాడవుతాడు. 


క అనిని ధర్మతనూజు(డు । 'జనమ్ము శీలమ్ము నధిక సంస్తుత్యముగాం 
గొనియాడు4 దత్స్వరూపం | బనఘా! వివరింపవే దయారతి నాకున్‌? 126 


ప్రతిపదార్థం: అనన్‌= అనగానే; విని= ఆలకించి; ధర్మతనూజుండు= ధర్మరాజు; అనఘ!= ఓ పుణ్యవంతుడా!; జనమ్ము= 
లోకులు; శీలమ్మున్‌= నడవడిని; అధిక సంస్తుత్యముగాన్‌= ఎంతో పొగడదగినదిగా; కొనియాడున్‌= మెచ్చుకుంటారు; నాకున్‌= 
నాకు; దయారతిన్‌= కనికరంతో; తద్‌+స్వరూపంబున్‌= దాని కలరూపాన్ని; వివరింపవే?= విశదపరచవా? 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 385 
తాత్సర్యం: 'లోకం శీలాన్ని ఎంతో మెచ్చుకొంటున్నది కదా! దాని స్వరూపాన్ని విప్పిచెప్పు'మని ధర్మరాజు ప్రార్థించాడు. 
వ. అనుటయు నాపగాతనయుండు విను మని యతని కిట్లనియె. 127 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆపగా తనయుండు= భీష్ముడు; వినుము= ఆలకించుము; అని; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: మళ్ళీ భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. 


క. “మున్నింద్రప్రస్థంబున । నున్నతి మెయి ననుజ తనుజయుక్తంబుగ నీ 
వున్న తెటి(గు దుర్యోధను । కన్నులు గమరింప నతడు గడు వగ నొందెన్‌. 128 


ప్రతిపదార్థం: మున్ను= పూర్వం; ఇంద్రప్రస్థంబునన్‌= ఇంద్రప్రస్థ నగరంలో; అనుజ= తమ్ములతోను; తనుజ= కొడుకులతోను; 
యుక్తంబుగన్‌= కూడుకొని; ఈవు= నీవు; ఉన్నతిమెయిన్‌= ఉచ్చస్థితిలో; ఉన్న తెజగు= ఉన్నతీరును (చూచి); దుర్యోధను= 
సుయోధనుడి; కన్నులు= కళ్ళు; కమరింపన్‌= ఉడుకెత్తగా; అత(డు= ఆ దుర్యోధనుడు; కడు వగన్‌= ఎంతో దుఃఖాన్ని; ఒందెన్‌= 
పొందాడు. 


తాత్సర్యం: 'నీవు నీ కొడుకులతో తమ్ముళ్ళతో కలిసి ఇంద్రప్రస్థంలో బాగా ఉండే రోజులలో దుర్యోధనుడికి కళ్ళుకుట్టి 
ఎంతో బాధపడ్డాడు. 


వ. భవదీయ సభ యొప్పునకును రాజసూయంబు చెల్లిన యుల్లాసంబునకును న ట్లసహ్యపడి ధృతరాష్తునితో 
భవద్ద ఎ్రహంబున నిచ్చలుం బదివేవురు భూసురులు పసిండి పళ్ళెరంబులం బాయసాహారంబులు గొనుట 
మొదలుగాంగ లక్షి పెం పుగ్గడించి తనవగపు దోంపంబలికిన నతం డతని కిట్లను “మధురాన్నపాన 
మణిభూషణ వరవాహనాదులం జేసి యుజ్జ్వలంబై యున్నది గాక నీ యైశ్వర్యం బసదే? పాండవాగ్రజుం 
డెక్కుడు మెటిసి యునికియుం గలదు; వినుము చెప్పెద. 129 


ప్రతిపదార్థం: భవదీయ= నీకు సంబంధించిన; సభ= సమావేశం (మయసభ); ఒప్పునకును= చక్కదనానికి; రాజసూయంబు= 
రాజసూయ యాగం; చెల్లిన= జరిగిన; ఉల్దాసంబునకునున్‌= వైభవానికీ; అటు= అట్లా; అసహ్యపడి= ఈర్ష్యపడి; ధృతరాష్ర్రునితోన్‌= 
తండ్రితో; భవత్‌+గృహంబునన్‌= స్స (ధర్మరాజు) ఇంట్లో; నిచ్చలున్‌= అనునిత్యం; పదివేవురు= పదివేలమంది; భూసురులు= 
(బ్రాహ్మణులు; పసిండి పళ్ళెరంబులన్‌= బంగారు పళ్ళెములలో; పాయస+ఆహారంబులు= పరమాన్నం మొదలైన పదార్థాలు; 
కొనుట= తినటం; మొదలుగాంగన్‌= మొదలుపెట్టి; లక్ష్మి పెంపున్‌= మహా ఐశ్వర్యాన్ని; ఉగ్గడించి= చెప్పి; తనవగపు= తన దుఃఖం; 
తోయన్‌= కనపడేటట్టు; పల్కినన్‌= పలుకగా; అతండు= ధృతరాష్ట్రుడు; అతనికిన్‌= దుర్యోధనుడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
అన్నాడు; మధుర= కమ్మనైన; అన్నపాన= అన్నపానాదులచేత; మణి= మణులచేత; భూషణ= నగలచేత; వరవాహనాదులన్‌+చేసి= 
మంచి వాహనాదులచేత; నీ ఐశ్యర్యంబు= నీ సంపద; ఉజ్జలంబు+ఐ ఉన్నది= (ప్రకాశిస్తూ ఉన్నది; అసదు+ఏ= తక్కువా; కాక= 
కాకపోతే; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఎక్కుడు మెజసి= ఎక్కువగా ఒప్పి; ఉనికియున్‌= ఉండుట; కలదు= ఉన్నది; 
చెప్పెదన్‌= చెబుతాను విను. 


తాత్పర్యం: నీ మయసభ అందాన్ని, రాజసూయయాగ (ప్రాభవాన్నీ చూచి అసూయపడ్డాడు. ధర్మరాజు ఇంట్లో 
ఎపుడూ పదివేలమంది బ్రాహ్మణులు బంగారు పళ్ళాలలో పాయసాన్నం తింటుంటారని, ఐశ్వర్యం సంపత్తి అంచనా 
కట్టుకొని తన దుఃఖాన్ని తండ్రి దగ్గర వెళ్ళబోసుకొన్నాడు. అపుడు ధృతరాష్ట్రుడు 'మధురమైన అన్నపానాలూ, 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


మణులూ, ఆభరణాలూ, మంచి వాహనాదులచేత నీ ఐశ్వర్యం అంతకన్నా తక్కువదేమీ కాదు. కాకపోతే ధర్మరాజు 
నీకంటె మిన్నగా ఉండటానికి కారణం చెప్పుతాను వినుము. 


ఆ. శీలవంతులైన సిరి. బొందుదురు ధర్మ । తనయునింటి సిరికి నెన యనంగ 
నెక్కు డన(గ లక్ష్మి యెసకం బెసంగ నీవు । శీల మలవరింపు చిత్తమునను. 130 


ప్రతిపదార్థం: శీలవంతులు+ఐనన్‌= మంచి నడత కలవారైతే; సిరిన్‌= ఐశ్వర్యాన్ని; పొందుదురు= పొందుతారు; ధర్మతనయు= 
ధర్మరాజు యొక్క; ఇంటి సిరికిన్‌= ఇంటి సంపదకు; ఎన+అనంగన్‌= సాటేమో అన్నట్టుగా; ఎక్కుడు+అనంగన్‌= ఎక్కువేమో 
అనేటట్టుగా; లక్ష్మి= సంపద; ఎసకంబు+ఎసంగన్‌= పెంపొందటానికి; నీవు= నీవు; చిత్తమునను= మనస్సులో; శీలము= మంచి 
స్వభావాన్ని; అలవరింపు(ము)= సంపాదించుకొమ్ము. 


తాత్పర్యం: మంచి ప్రవర్తన కలవారు ఎన్నో సంపదలతో తులతూగుతుంటారు. కనుక ధర్మరాజు దగ్గర శీలం 

అధికం. ధర్మరాజు ఇంటి సంపదతో సరిసమాన మయ్యేటట్టు అంతకంటే మరింతగా సంపద పెంపొందటానికి 

నీవు కూడా మంచి స్వభావాన్ని అలవరుచుకొమ్ము. 

వ. మాంధాత్యండు, నాభాగుండు మొదలయిన మేదినీపతులు శీలంబునం గాదె యీ లోకంబునం బెంపువడసి; 
రివ్విషయంబునకు నొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 131 


ప్రతిపదార్థం: మాంధాతృండు= మాంధాత; నాభాగుండు= నాభాగుడు; మొదలయిన= మొదలైన; మేదినీ పతులు= రాజులు; 
శీలంబునన్‌= మంచి ప్రవర్తనచేతనే; కాదె?= కాదా?; ఈ లోకంబునన్‌= ఈ లోకంలో; పెంపు+పడసిరి= ఎంతో మన్నన పొందారు; 
ఈ+విషయంబునకున్‌= ఆ సంగతి తెలిసికొనటానికి; ఒక్క ఇతిహాసంబు= పూర్వం జరిగిన కథ ఒకటి; కలదు= ఉన్నది; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: మాంధాతా, నాభాగుడు మొదలైన మహారాజులంతా శీలంవలనే లోకంలో గౌరవం పొందారు. దీనిని 
గురించి జరిగిన కథ ఒకటి చెప్పుతాను వినుము. 


క.  దనుజవిభు(డు ప్రహ్లోదుం । డనిమిష పతి రాజ్యలక్ష్మి యతులిత శీలం 

బున గొని త్రైలోక్యంబును । దనకు వశగతంబు సేసె ధర్మం బలరన్‌. 132 
ప్రతిపదార్థం: దనుజ విభు(డు= రాక్షసరాజైన; (ప్రహాదుండు= (ప్రహ్లాదుడు; అనిమిషపతి= ఇంద్రుడి; రాజ్యలక్ష్మి= రాజ్యాన్ని; 
అతులిత= సాటిలేని; శీలంబునన్‌= సత్రవర్తనచేత; కొని= కైవసం చేసికొని; తైలోక్యంబును= ముల్లోకాలను; తనకున్‌= తనకు; 
ధర్మంబు+అలరన్‌= న్యాయం ఒప్పేటట్టు; వశగతంబు+చేసెన్‌= స్వాధీనం చేసికొన్నాడు. 
తాత్సర్యం: శీలం మూలంగానే ఒకపుడు ప్రహ్లాదుడు ఇంద్రుడి రాజ్యాన్ని లోబరచుకొన్నాడు. ధర్మబద్ధంగా 
ముల్లోకాలను తన గుప్పిట్లో పెట్టుకొన్నాడు. 
క దానికి రోసి బృహస్పతి । తో నమరేంద్రుండు మేలు దొరకొను విధమె 

ట్లో నావుడు భార్గవునిం । గానంగంజను మతండు సెప్పు( గరుణాన్వితుండై. 133 


ప్రతిపదార్థం: దానికిన్‌= దానికి; రోసి= ఏవగించుకొని; బృహస్పతితోన్‌= దేవతల గురువుతో; అమర+ఇంద్రుండు= దేవేంద్రుడు; 
మేలు= మంచి; దొరకొను విధము= కలిగే తీరు; ఎట్టో= ఎట్లాంటిదో (చెప్పవలసింది); నావుడున్‌= అనగానే; భార్గవునిన్‌+కానగన్‌= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 387 


శుక్రాచార్యుడిని; దర్శించటానికి; చనుము= వెళ్ళుము; అత(డు= శుక్రాచార్యుడు; కరుణా+అన్వితుండు+ఐ= దయకలవాడై; చెప్పున్‌= 
చెపుతాడు. 
తాత్సర్యం: దానికి ఇంద్రుడు రోపపడి దేవతలగురువు బృహస్పతి దగ్గరకు వెళ్ళి 'నాకు మేలు జరిగే ఉపాయం చెప్పు” 
మన్నాడు. బృహస్పతి “శుక్రాచార్యుడివలన నీ కన్నీ తెలుస్తాయి వెళ్ళుము అతడు ఎంతో దయతో చెప్పుతాడు”. 
క. అని గురు(డు పంప నింద్రుండు | సని భార్గవుం గాంచి “మేలు సమకూరు తెటిం 

గనఘా! యుపదేశింపవె' । యనినం 'బ్రహ్లాదు. జెందు; మత. డెటిందగించున్‌. 134 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; గురుండు= బృహస్పతి; పంపన్‌= పంపగా; ఇం|ద్రు(డు= దేవేంద్రుడు; చని= వెళ్ళి; భార్గవున్‌= 
శుక్రాచార్యుడిని; కాంచి= చూచి; అనఘా!= ఓ పుణ్యాత్ముడా!; మేలు= శుభం; సమకూరు తెజంగు= సమకూరే ఉపాయాన్ని; 
ఉపదేశింపవె?= తెలియచెప్పవా?; అనినన్‌= అనగానే; (ప్రహ్హాదున్‌= (ప్రహ్లాదుడిని; చెందుము= చేరి అడుగుము; అతండు= ఆ 
ప్రహ్లాదుడు; ఎజింగించున్‌= బోధ పరుస్తాడు. 
తాత్పర్యం: ఇంద్రుడు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి “అయ్యా! నా రాజ్యలక్ష్మిని తిరిగిపొందే ఉపాయాన్ని చెప్పు” 
మనగానే అతడు “ప్రహాదుడి దగ్గరకు వెళ్ళటం శ్రేయస్కరం. అంతా అతడే చెప్పుతాడు” అంటాడు. 

౧ Vas 

ఆ. అతని నాశ్రయించి యవ్వెర విప్పించి । కొనిన మేలు వొందు' ననియె భార్గ 

వుండు వజ్రి బ్రాహ్మణుం డయి ప్రహ్లాదు€। జేరి శిష్యవిధులు సేయుచుండె. 135 
ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ ప్రహ్లాదుడిని; ఆశ్రయించి= అండచేరి; ఆ+వెరవు= ఆ ఉపాయాన్ని; ఇప్పించుకొనినన్‌= పొందగా; 
మేలు+పొందున్‌= శుభం కలుగుతుంది (అని); భార్గవుండు= శుక్రాచార్యుడు; అనియెన్‌= అన్నాడు; వటబ్రి= ఇంద్రుడు; 
(బ్రాహ్మణుండు+అయి= బ్రాహ్మణవేషం వేసికొని; ప్రహ్హాదున్‌+చేరి= ప్రహ్లాదుడి దగ్గరచేరి; శిష్య విధులు= శిష్యులు చేసే పనులు; 
చేయుచున్‌+ఉండెన్‌= చేస్తూ ఉన్నాడు. 
తాత్సర్యం: ప్రహ్లాదుడిని ఆశ్రయించి ఆ ఉపాయాన్ని పొందితే నీకు మంచి జరుగుతుందని భార్గవుడు చెప్పాడు. 
ఇంద్రుడు బ్రాహ్మణవేషంతో (ప్రహ్లాదుడి శిష్యుడిగా చేరి శుశ్రూషలు చేస్తూ ఉన్నాడు. 
వ. అంత నద్దానవేంద్రుండు ప్రసన్నుండై భూసురాకృతి యయిన సురపతితో సంభాషించిన నతండు 'నీకు 

ద్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బైన కారణం బేమి? యెటింగింపవే!' యనుటయు. 136 


యా. 


ప్రతిపదార్థం: అంతన్‌= కొంతకాలం పోయాక; ఆ+దానవ+ఇం(ద్రుండు= ఆ రాక్షసరాజు (ప్రహ్లాదుడు; ప్రసన్నుండు+ఐ= 
అనుగ్రహించిన వాడై; భూసుర+ఆకృతి+అయిన= (బ్రాహ్మణ వేషంలో ఉన్న; సురపతితోన్‌= దేవేంద్రుడితో; సంభాషించినన్‌= 
మాటాడగా; అతండు= ఇంద్రుడు; నీకున్‌= నీకు; (తైలోక్యరాజ్యంబు= ముల్లోకాలు; సం(ప్రాప్తంబు+ఐన= లభించిన; కారణంబు= 
హేతువు; ఏమి= ఏమిటో; ఎతింగింపవే= తెలుపవా; అనుటయున్‌= అనగానే. 


తాత్సర్యం: కొంతకాలం గడిచాక (ప్రహ్లాదుడు దేవేంద్రుడి మీద జాలిపడి మాటాడాడు. ఇంద్రుడు 'మూడులోకాలూ 
మీ ఏలుబడికిందికి ఎట్టా వచ్చాయో తెలిసికొనాలని ఉన్నదని అన్నాడు” - అనగానే (తరువాతి పద్యంతో అన్వయం). 


©. దనుజనాథు. డిట్టులను 'రాజ నను గర్వ । మున ధరామరులకు మనసు గంద( 
జేయ నెపుడు నే నసూయాదు లమ్మహా । త్ములకు ధనము లిత్తు నెలమితోడ. 137 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దనుజనాథుండు= రాక్షసరాజు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఏన్‌= నేను; రాజను+అను= రాజును అనే; 
గర్వమునన్‌= అహంకారంతో; ధరామరులకున్‌= బ్రాహ్మణులకు; మనసు+కందన్‌= మనస్సు బాధపడేటట్టు: అసూయా+ఆదులు= 
ఈర్ష్య మున్నగువాటిని; చేయన్‌= చేయను; ఆ+మహాతు శలకున్‌= ఆ పుణ్మాత్ములకు; ఎలమితోడన్‌= సంతోషంగా; ధనములు= 
సంపదలు; ఇత్తున్‌= ఇస్తాను. 

తాత్సర్యం: ప్రహ్లాదుడు ఇట్లా అన్నాడు. 'నేను పాలకుడిని అని చెప్పుకోను. అహంకారంతో, ఈర్ష్యపడి బ్రాహ్మణుల 
మనస్సును నొప్పించను. ఎంతో భక్తితో ఆ మహానుభావులకు ధనం, (ద్రవ్యం ఇచ్చి ఆదరిస్తుంటాను. 

వ. వారలు మెచ్చునట్టి శీలంబునం బ్రవర్తిల్లుదు; దానంజేసి మహోన్నతుండ నైతి. 138 


ప్రతిపదార్థం: వారలు= ఆ బ్రాహ్మణులు; మెచ్చునట్టి= పొగడే; శీలంబునన్‌= మంచి ప్రవర్తనతో; ప్రవర్తిల్లుదున్‌= నడచుకుంటాను; 
దానన్‌+చేసి= అందువలననే; మహా+ఉన్నతుండన్‌+ఐతిన్‌= గొప్పస్టితిమంతుడ నయ్యాను. 


తాత్సర్యం: నా నడవడిని (బ్రాహ్మణులంతా మెచ్చుకున్నారు. కాబట్టి ఇంతటి గొప్పవాడినయ్యాను”. 


క అనవుడు 'నీ శీలము నా। కనఘా! దయ నొసంగవే! మహాత్ముల దగ6 జెం 
దినవారు బ్రదుకవలదే?। యని దీనత దో(ప ననిమిషాధిపు. డడిగెన్‌. 139 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; అనఘా!= పాపం అంటనివాడా!; నీ శీలము= నీ మంచి నడత; నాకున్‌= నాకు; దయన్‌= 
దయతో; ఒస(గవే= సమర్పించవా; మహాత్ములన్‌= పుణ్యాత్ములను; తగన్‌= చక్కగా; చెందినవారు= పొందినవారు; (బ్రదుకన్‌ 
వలదే?= జీవించవద్దా?; అని; అనిమిష+-అధిపు(డు= దేవేంద్రుడు; దీనతతో(పన్‌= జాలిగొలిపేటట్టు; అడిగెన్‌= అడిగాడు. 


తాత్సర్యం: 'ఓ పుణ్యాత్ముడా! నీ ధర్మశీలాన్ని నామీద దయతో ఇప్పించవలసింది. అయినా పుణ్యాత్ములను 
ఆ(శ్రయించినవారు బాగా (బ్రతకవద్దా?' అని ఎంతో దైన్యంతో ఇంద్రుడు అడిగాడు. 
క విని ప్రహ్లాదుడు గృప దన । మనమున గదురంగ విప్రమాత్రుండు గాం డీ 
తని భంగి జూడ నను వెటి । పును బుట్టంగ నిచ్చె శీలముం బెం పెసంగన్‌. 140 
ప్రతిపదార్థం: విని= విని; 'ప్రహ్హాదుండు; కృప= దయ; తన మనంబునన్‌= తన మనస్సులో; కదురంగన్‌= కలుగగా; ఈతని 
భంగిన్‌= ఈతడి తీరును; చూడన్‌= చూడగా; విప్రమాత్రుండు కాండు= బ్రాహ్మణుడు మాత్రమే కాడు; అను వెజపును పుట్ట(గన్‌= 
అనే భయంకూడా కలుగగా; పెంపు+ఎసంగన్‌= ఎంతో గౌరవంగా; శీలమున్‌= మంచి నడతను; ఇచ్చెన్‌= దానం చేశాడు. 
తాత్పర్యం: ప్రహ్లాదుడు ఆతడి తీరు చూచి “ఇతడు బ్రాహ్మణ మా(త్రుడు కాడు సుమా!' అనిపించి భయం పుట్టినా, 
తన శీలాన్ని అతడికి దానం చేశాడు. 
తే. పడసి యింద్రుండు శీలసంపన్ను( డగుచు. । జనియె దదనంతరంబ యద్దనుజవరుని 
తనువునందుండి తేజిష్ట తనువిలాసు€ । డైన పురుషుండు వెడలిన నతండు సూచి. 141 
ప్రతిపదార్థం: పడసి= శీలాన్ని పొంది; ఇంద్రుండు= దేవేంద్రుడు; శీలసంపన్నుండు+అగుచున్‌= శీలసంపద కలవాడవుతూ; 
చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాతనే; ఆ దనుజవరుని= ఆ రాక్షసోత్తముడి; తనువునందున్‌+ఉండి= 


శరీరంనుండి; తేబిష్ట= ఎంతో తేజస్వంతమైన; తను విలాసుండు+ఐన= శరీర లావణ్యం కల; పురుషుండు= పురుషాకారం; 
వెడలినన్‌= బయటకు రాగా; అతండు= ఆ (ప్రహ్లాదుడు; చూచి= చూచినవాడై, 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 389 


తాత్పర్యం: (ప్రహ్లాదుడి శీలాన్నిపొంది ఇంద్రుడు వెళ్ళగానే ప్రహ్లాదుడి శరీరంలో నుండి అందంగా మెరిసిపోతున్న 
పురుషాకారం బయటపడింది. ఆ పురుషుడిని ప్రహ్లాదుడు చూచి. 


వ. “నీ వెవ్వండ? వన నప్పురుషుం డేను శీలంబ; నీ విచ్చిన యవ్విప్రపాల వసియింపం జనియెదినని చెప్పి 
పోయెం; దదనంతరంబ క్రమంబునం దేజోమయ రూపంబులు నిజదేహంబున నుండి నిర్గమింప 
నద్దానవేశ్వరుం డడుగుచు. 142 


ప్రతిపదార్థం: నీవు+ఎవ్వండవు?= నీవు ఎవరివి?; అనన్‌= అని అడగగానే; ఆ+పురుషుండు= ఆ పురుషుడు; ఏను= నేను; శీలంబన్‌= 
శీలాన్ని; నీవు+ఇచ్చిన= నీవు దానంచేసిన; ఆ విప్రుపాలన్‌= ఆ (బ్రాహ్మణుడి దగ్గర; వసియింపన్‌= ఉండటానికి; చనియెదన్‌= 
వెళ్ళుతాను; అని చెప్పి; పోయెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట; (క్రమంబునన్‌= వరసపెట్టి; తేజోమయ 
రూపంబులు= (ప్రకాశవంతమైన ఆకారాలు; నిజదేహంబునన్‌+ఉండి= తన శరీర భాగంనుండి; నిర్గమింపన్‌= వెళ్ళగా (పోగా); 
ఆ+దానవ+-ఈశ్వరుండు= ఆ రాక్షసరాజు; అడుగుచున్‌= (ప్రశ్నిస్తూ, 
తాత్సర్యం: 'నీవు ఎవ్వడ?'వని (ప్రహ్లాదుడు అడిగాడు. 'నేను శీలాన్ని నీవు దానం చేసిన బ్రాహ్మణుడి దగ్గరకు 
వెళ్ళిపోతా'నని చెప్పి వెళ్ళిపోయాడు. అట్టా వరసపెట్టి తేజోమయ రూపాలు ప్రహ్లాదుడి శరీరంనుండి వెళ్ళుతుంటే 
ప్రహ్లాదుడు వారి పేర్టు అడిగి తెలిసికొన్నాడు. 
క ఉత్తమ ధర్మము సత్యము । వృత్తంబు బలంబు నగుట వినబడి బడి. ద 

చ్చిత్తము విషాద మంద మ । హత్తర మూర్తి యొక వారిజానన వెడలెన్‌. 143 
ప్రతిపదార్థం: ఉత్తమ ధర్మము= మేలైన ధర్మం; సత్యము= నిజం; వృత్తంబు= (ప్రవర్తన; బలంబును= బలంకూడా; అగుట= 
కావటం; విన(బడి= విన్నవాడై; బడిన్‌= వెంటనే; తద్‌+చిత్తము= అతడి మనస్సు; విషాదము= దుఃఖాన్ని; అందన్‌= పొందగా; 
మహత్త్రరమూర్తి= మంచిరూపంగల; ఒక వారిజ+ఆనన= ఒక (స్తీ; వెడలెన్‌= బయలుదేరింది. 
తాత్సర్యం: ఆ తేజోమయరూపాలు ఉత్తమ ధర్మం, సత్యం, సద్వర్తనం, బలం, కావటం విని ప్రహ్లాదుడు ఎంతో 
దుఃఖించాడు. అంతలో ఒక మంచి రూపవతి అతడి శరీరంనుండి బయటపడింది. 


క వెడలిన 'నీ వెవ్వత? వని । యడిగిన నాతనికి నిట్టులను దీనత న 
ప్పడథతతి 'సిరి నేను; బలమె । కడకు నరుగు నందు. బోవ గడగి వెడలితిన్‌.' 144 


ప్రతిపదార్థం: వెడలినన్‌= బయటపడగా; నీవు+ఎవ్వతవు= నీవు ఎవ్వరిదానవు; అని+అడిగినన్‌= అని అడగగా; ఆతనికిన్‌= ఆతడితో; 
ఆ పడంతి= ఆ స్రీ; దీనతన్‌= దైన్యంతో; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా పలికింది; ఏను= నేను; సిరిన్‌= లక్ష్మిని; బలము= బలం; 
ఎక్కడకున్‌+అరుగున్‌= ఎటు వెళ్ళుతుందో; అందున్‌+పోవన్‌= అక్కడకు వెళ్ళటానికి; కడంగి= పూనుకొని; వెడలితిన్‌= బయటకు వచ్చాను. 
తాత్సర్యం: బయటపడ్డ (స్త్రీని చూచి 'నీవు ఎవ్వరిదానవు? అని అడగగానే ఆ (స్తీ ఎంతో దైన్యంగా ఈ విధంగా 
అన్నది: 'నేను సిరిని. బలం ఎక్కడకు పోతుందో నేనూ అక్కడికే పోవా లని బయలుదేరాను”. 


చ. అనిన భయంబు నొంది యత. డా సతితో( బరమేశ్వరీ! మహా 
వినయమతిన్‌ ననుం గొలిచె విప్రవరుం; దత. డెవ్వణి' డన్న న 
వ్వనిత 'సురాధినాధు(డు భవద్దన రాజ్యవిభూతి యింతయుం 
గొనుటకు నిన్ను( జెందె; నిటు గోల్పడి తీవును నీదు శీలమున్‌. 145 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; భయంబున్‌+ఒంది= భయపడి; అతండు= ఆ ప్రహ్లాదుడు; ఆ సతితోన్‌= ఆ కాంతతో; 
పరమేశ్యరీ!= ఓ దేవీ! మహావినయమతిన్‌= ఎంతో అణకువతో; ననున్‌= నన్ను; విప్రవరుండు= (బ్రాహ్మణోత్తముడు; కొలిచెన్‌= 
సేవించాడు; అతండు; ఎవ్వండు?= ఎవరు?; అన్నన్‌= అనగానే; ఆ+వనిత= ఆ గస్తీ; సుర+అధినాథుండు= దేవేంద్రుడు; భవత్‌= 
నీ యొక్క; ఘన= గొప్పదైన; రాజ్యవిభూతి= రాజ్యసంపద; ఇంతయున్‌= ఇదంతా; కొనుటకున్‌= తీసికొనటానికి; నిన్నున్‌+చెందెన్‌= 
నిన్ను చేరాడు; ఈవును= నీవు కూడా; నీదు శీలమున్‌= నీ మంచి నడతను; ఇటు= ఈ విధంగా; కోల్పడితివి= పోగొట్టుకొన్నావు. 


తాత్సర్యం: అది విని ప్రహ్లాదుడు భయపడ్డాడు. ఓ దేవీ! ఎంతో వినయంగా నన్ను సేవించిన “ఆతడు ఎవరు?” 
అన్నాడు. 'అతడు ఇంద్రుడు. నీ రాజ్యసంపదను కాజేయటానికే నీ దగ్గరకు వచ్చాడు. నీవూ నీ శీలాన్ని అట్లాగే 
పోగొట్టుకొన్నావు అన్నది ఆ (స్ర్త్రీ, 


వ. వినుము చెప్పెద “శీలంబున ధర్మంబు వెలయు; ధర్మంబున సత్యంబు దొరకొను; సత్యంబున వృత్తంబు 
సొప్పడు; వృత్తంబున బలంబు వాటిల్లు; బలంబున నేను గలుగుదుం; గావున సమస్తంబునకు మూలంబు 
శీలం'బని చెప్పి, సిరి పురందరుపాలికి ధర్మాదులతోడ( గూడంజనియె' ననుటయు దుర్యోధనుండు 'శీలం 
బెట్టి” దనిన ధృతరాష్తుం డతని కిట్లనియె. 146 


ప్రతిపదార్థం: చెప్పెదన్‌= ఒక్కటి చెప్పుతాను; వినుము= విను; శీలంబునన్‌= మంచి (ప్రవర్తనవలననే; ధర్మంబు= న్యాయం; 
వెలయున్‌= ప్రకాశిస్తుంది; ధర్మంబునన్‌= ధర్మంతో; సత్యంబు= సత్యం; దొరకొనున్‌= సిద్ధిస్తుంది; సత్యంబునన్‌= సత్యంతో; 
వృత్తంబు= నడవడి; చొప్పడున్‌= ప్రవేశిస్తుంది; వృత్తంబునన్‌= నడతవలన; బలంబు= శక్తి; పాటిల్లున్‌= కలుగుతుంది; బలంబునన్‌= 
ఆ శక్తితో; నేను= సిరి; కలుగుదున్‌= ఉంటాను; కావునన్‌= కాబట్టి; సమస్తంబునకున్‌= ఈ మొత్తానికి; మూలంబు= కేంద్రబిందువు; 
శీలంబు= మంచి ప్రవర్తన; అని చెప్పి= అని పలికి; సిరి= సంపద; పురందరుపాలికిన్‌= ఇంద్రుడి వద్దకు; ధర్మాదులతోడన్‌= 
ధర్మం మొదలైన వాటితో; కూడన్‌+చనియెన్‌= కలవటానికి వెళ్ళింది; అనుటయున్‌= అనగానే; దుర్యోధనుండు= దుర్యోధనుడు; 
శీలంబు= నడత; ఎట్టిది= ఎటువంటిది; అనినన్‌= అనగానే; ధృతరాష్ట్రుండు= ధృతరాష్ట్ర మహారాజు; అతనికిన్‌= అతడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అయితే ఒక విషయం చెప్పుతాను వినుము. శీలంవలననే ధర్మం రాణకెక్కుతుంది. ధర్మంవలన 
సత్యం, ఆ సత్యంవలన (ప్రవర్తన, ఆ ప్రవర్తనవలన బలం, ఆ బలంవలన సంపత్తి వెంటనంటి ఉంటాయి. కనుక 
అన్నిటికీ మూలం శీలమే” అని చెప్పి సిరి ధర్మం మొదలైన వాటితో ఇంద్రుడి దగ్గరకు వెళ్ళిపోయింది, ఇట్లా 
ధృతరాష్ట్రుడు చెప్పాక దుర్యోధనుడు “ఇంతకీ శీలం అంటే ఎట్లాంటిది?' అని అడగగానే ధృతరాష్ట్రుడు ఈ విధంగా 
అన్నాడు. 

క “ఒలసి మనోవాక్కాయం । బుల ద్రోహాభావ మఖిల భూతముల యెడం 

గలిమి విను శీల; మది మే | లొలయించును దాన నుల్ల మూన్సుము పుత్రా! 147 

ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; మనోవాక్కాయంబులన్‌= మనస్సూ, వాక్కూ, శరీరం ఈ మూడు; ఒలసి= కలసి; 
అఖిలభూతముల+ఎడన్‌= అన్ని జీవులపట్ట; (ద్రోహ+అభావము= కీడు కూడదనే ఆలోచన; కలిమి= కలిగి ఉండటం; శీలము= 


మంచినడత; వినుము= వినుము; అది= ఆ శీలం; మేలు= మంచిని; ఒలయించున్‌= కలిగిస్తుంది; దానన్‌= ఆ శీలంపట్ల; ఉల్లమున్‌= 
మనస్సును; ఊన్సుము= నిలిపి ఉంచుము. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 391 


తాత్సర్యం: “మనసూ, మాటా, శరీరం ఈ మూటిచేత అన్ని 'ప్రాణులకూ ఎట్టాంటి హాని చేయకుండా ఉండటమే 
శీలం. ఇది చాలా మేలు కలిగిస్తుంది. దీన్ని మనస్సులో పెట్టుకొమ్ము. 


క. పరహితము సిగ్గుపాటుం | బొరయక యుండంగ నెదిరి బోధించుటయున్‌ 
నరసముదయంబు వొగడెడు । చరితము శీలమున కంగసంపద వత్సా! 148 


ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా! పరహితము= ఇతరులకు మేలు చేయటం; సిగ్గుపాటున్‌= తలవంచుకొనటం; పొరయక= పొందక; 
ఉండంగన్‌= ఉండటానికి; ఎదిరి= ఎదుటివాళ్ళకు; బోధించుటయున్‌= ఉపదేశించటమూ; నర సముదయంబు= (ప్రజలంతా; 
పొగడెడు= మెచ్చుకొనతగిన; చరితము= నడవడి; శీలమునకున్‌= మంచి (ప్రవర్తనకు; అంగసంపద= అవయవ సంపత్తి, 


తాత్సర్యం: కుమారా! సాటివాడికి తోడుపడటం, సిగ్గుపాటు పనులు చేయకూడదని ఎదుటివాళ్ళకు తెలియచెప్పటం, 
జనం ఇష్టపడేటట్టు నడచుకోవటం ఇవి శీలానికి అవయవ సంపదలు”. 


క _ అనియె నని చెప్పి భీష్ముం । డను ధర్మజుతోడ 'నీకు నది నైజమ యే 
నును బోధించితి శీలము | మనమ్మునం దిరము సేయు మనుజాభధీశా!' 149 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అని చెప్పి= అని పలికి; భీష్ముండు; ధర్మజుతోడన్‌= ధర్మరాజుతో; అనున్‌= ఇట్టా అన్నాడు; 
మనుజ+అధీశా!= రాజా!; నీకున్‌= నీకు; అది= ఆ శీలం; నైజము+అ= సహజగుణమే; ఏనును= నేను కూడా; శీలము= శీలాన్ని 
గూర్చి; బోధించితిన్‌= తెలియ చెప్పాను; మనమ్మునన్‌= మనసులో; తిరము చేయు(ము)= నిలకడగా ఉంచుకో. 


తాత్సర్యం: అని ధృతరాష్టు డన్నాడని భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. 'నీకు శీలం జన్మతః అబ్బిన 
గుణమే. అయినా నేను శీలాన్ని గూర్చి చెప్పాను కదా! ఆ మంచి ప్రవర్తనను మనసులో స్థిరం చేసికొమ్ము. 


వ. _ అనిన విని యజ్ఞనపతి భీష్మునితో 'నాశ యనునది యనంతయైయుండు నది నిరర్ధ్థకయైన నయ్యెడు 
దుఃఖం బధికం బది దుర్యోధనుం బేర్షి కలిసి యుండం జూచితి; నమ్మహాత్ముండు దేటిక మదీయాశC 
గుంఠరితంబు( జేసి నన్ను దుర్చుద్ధిం గావించె; నది విషాదంబు సేయు; నాశ నడంచుట యరిదిగదే!' 
యనుటయు 'నాశాదోషనిరాసకం బైన యొక్కయితిహాసంబు గలదు; విను'మని య క్కురుసత్తముం 
డిట్లనియె. 150 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; ఆ+జనపతి= ఆ ధర్మరాజు; భీష్మునితోన్‌= భీష్ముడితో; ఆశ= కోరిక; అనునది= 
అనేది; అనంతఐ= అంతుచిక్కనిదై; ఉండును= ఉంటుంది; అది= ఆ కోరిక; నిరర్ణక+ఐనన్‌= ఫలించకపోతే; అయ్యెడు= కలిగే; 
దుఃఖంబు= బాధ; అధికంబు= ఎక్కువ; అది= ఆ దుఃఖం; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; పేర్చి= అతిశయించి; కలిసి+ఉండన్‌= 
కలిసి ఉండగా; చూచితిన్‌= చూచాను; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుండు; తేజక= ఊరడిల్లక; మదీయ+ఆశన్‌= నా 
కోరికను; కుంఠితంబున్‌+చేసి= వ్యర్ణంచేసి; నన్నున్‌= నన్ను; దుర్చుద్దిన్‌= చెడ్డ తలంపు కలవాడినిగా; కావించెన్‌= చేశాడు; అది= 
అదే; విషాదంబు= దుఃఖాన్ని; చేయున్‌= కలిగిస్తుంది; ఆశన్‌= కోరికను; అడంచుట= తొక్కి పెట్టటం; అరిదిగదే= సాధ్యం కాదు 
కదా; అనుటయున్‌= అనగానే; ఆశాదోష= కోరిక అనే దోషాన్ని; నిరాసకంబు+ఐన= నిరసించేది అయిన; ఒక్క= ఒక; ఇతిహాసంబు= 
వెనకటి కథ; కలదు= ఉన్నది; వినుము= వినుము; అని; ఆ+కురుసత్తముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ మాటలు విన్న ధర్మరాజు భీష్ముడితో “తాతా! ఆశకు అంతూ పొంతూ ఉండదు. ఆ ఆశ తీరకపోతే 
దానికన్న మించిన బాధ కలుగుతుంది. దుర్యోధనుడిని మంచి దారిలో పెట్టాలనీ ఉమ్మడిగా ఉండాలనే చూశాను. 
ఆ మహానుభావుడు నా ఆశను తీర్చకపోగా నన్ను దుర్చుద్దిగా చేశాడు. అదే నాకు బాధగా ఉన్నది. ఆశను 
అణచుకొనటం చాలా కష్టం” అనగానే భీష్ముడు “ఆశ అనే దోషాన్ని పోగొట్టుకొనేందుకు ఒక కథ ఉన్నది చెప్పుతాను 
వినుము అన్నాడు. 
భీష్ముడు ధర్మరాజునకు సుమిత్రుండను రాజు చరిత్రంబు సెప్పుట (సం. 12-125-8) 

“'హైహయుండు సుమిత్రు( డనురాజు వేట వో | యిన చోట దనచేత నేటు వడిన 

మృగ మమ్ముతో( బాఅం దగిలె వెన్వెంటన; । యదియును నొకమరి యగ్గ మయ్యు 


నొకమరి దవ్వయ్యు నొకమరి దృష్టి క । గోచరం బయ్యును ఖురపదంబు 
లరసి పాతిన నింతనంత( దోంచియు నాశం । బెనుచుచు( జని మహావనము సాొచ్చె; 


ఫ్రా 


ఆ. నవ్విభుండు డస్సి యచ్చట నొక ముని । పల్లె కేగి మునులు ఫలజలముల. 
దృప్తు. జేయ డప్పిదేటి యున్నెడ బుష । భాఖ్యు( డైన తపసి యతనితోడ. 151 


ప్రతిపదార్థం: హైహయుండు= హైహయ వంశానికి చెందిన; సుమిత్రుండు+అనురాజు= సుమి(త్రుడనే రాజు; వేట+పోయినచోటన్‌= 
వేటకొరకు వెళ్లిన అడవిలో; తనచేతన్‌= తన వలన; ఏటు+పడిన= బాణం దెబ్బతిన్న; మృగము= జంతువు; అము శ్రైతోన్‌= బాణంతో; 
పాణన్‌= పారిపోవగా; వెన్వెంటన= వెంటవెంటనే; తగిలెన్‌= అనుసరించాడు; అదియునున్‌= ఆ జంతువునూ; ఒకమరి= ఒకసారి; 
అగ్గము+అయ్యున్‌= అందుబాటులో ఉంటూ; ఒకమరి= ఒకసారి; దవ్వు+అయ్యున్‌= దూరం అవుతూ; ఒకమరి= మరోసారి; 
దృష్టికిన్‌= కంటికి; అగోచరంబు+అయ్యును= కనపడని దవుతూ; ఖురపదంబులు= కాలిగిట్టల జాడలు; అరసి= తెలిసికొంటూ; 
పాటీనన్‌= పరుగెత్తగా; ఇంతన్‌+అంతన్‌= దగ్గరగానూ, దూరంగాను; తోంచియున్‌= కంటపడి; ఆశన్‌= అపేక్షను; పెనుచుచున్‌= 
పెంచుతూ; చని= వెళ్ళి; మహావనము= అడవిలోనికి; చొచ్చెన్‌= చొరబడింది; ఆ+విభుండు= ఆ రాజు; డస్సి= అలసిపోయి; 
అచ్చటన్‌= అక్కడ; ఒక మునిపల్లెకున్‌= ఒక ముని ఆశ్రమానికి; ఏంగి= వెళ్ళి; మునులు= బుషులు; ఫలజలములన్‌= పండ్లచేతా 
నీటిచేతా; తృప్పున్‌ చేయన్‌= సంతుష్టిపరచగా; డప్పి= దప్పికనుండి; తేణి+ఉన్న+ఎడన్‌= తెప్పిరిల్లుకొని ఉన్న సమయంలో; 
బుషభ+ఆఖ్యుండు+ఐన తపసి= ఆ బుషభుడనే పేరుగల ముని; అతనితోడన్‌= ఆ రాజుతో. 

తాత్సర్యం: “హైహయ వంశపురాజు సుమిత్రుడు. అతడు ఒకనాడు వేటాడబోయాడు. అక్కడ ఒక జంతువును 
బాణంతో కొట్టాడు. అది బాణంతో పాటు పారిపోయింది. రాజు దాని వెంటబడ్డాడు. అది చేతి కందినట్లే అందుతూ 
చాలా దూరం పోయేది. మరి కొంతసేపటికి కంటి కానేది కాదు. కాలిగిట్టలను బట్టి దానిజాడ తెలిసికొంటూ పరుగెత్తగా 
చిటికెలో కంటపడి ఆశపెడుతూ కారడవిలో కలసిపోయింది. అట్టు ఆ జంతువువెంటపడి బాగా అలసిపోయాడు 
రాజు. దగ్గరలో ఉన్న ఒక ముని పల్లెకు చేరుకొన్నాడు. ఆ మునులు పళ్ళూ నీళ్ళూ ఇచ్చారు. దప్పిక తీరి తేరుకొన్నాడు. 
అప్పుడు బుషభు డనే ముని ఆ రాజుతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వనమున నెక్కటి నీ 'వే। పనికై చనుదెంచి? తేల పరమవిషాదం 
బున బొందె( దనిన నాతం । డను నొక మృగ మమ్ముతోడ నరుగ6గ వెనుకన్‌. 152 


ప్రతిపదార్థం: నీవు= నీవు; వనమునన్‌= అడవిలోనికి; ఏ పనికై= ఏ పనిమీద; ఎక్కటి= ఒక్కడివే; చనుదెంచితి?= వచ్చావు?; 
పరమవిషాదంబునన్‌= ఎంతో దుఃఖాన్ని; పొందెదు= పొందుతున్నావు; ఏల?= ఎందుకు?; అనినన్‌= అనగా; ఆతండు= ఆ 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 393 


సుమిత్రుడు; అనున్‌= ఇట్టా అన్నాడు; ఒక మృగము= ఒక జింక; అమ్ముతోడన్‌= (కొట్టిన) బాణంతో కూడా; అరుగ(గన్‌= పారిపోగా; 
వెనుకన్‌= దాని వెనకాలే. 
తాత్సర్యం: 'నీవు ఒంటరిగా అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? బాగా దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి? అని చెప్పు” 
మనగానే రాజు ఇట్లా అన్నాడు. ఒక జంతువు నేను కొట్టిన బాణంతోపాటు పారిపోగా దాని వెనకనే పడి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క, ఆసాసల వచ్చితి; నను । గాసింబెట్టి యది యడవిం గలసెను; మృగయా 
వ్యాసక్తుండు వగచుం దన । యేసిన మృగ మనఘ! తప్పియేంగుటకుం గడున్‌. 153 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; ఆసాసలన్‌= ఎంతో ఆశపడి; వచ్చి తిన్‌= వచ్చాను; ననున్‌= నన్ను; గాసిన్‌+పెట్టి= తిప్పటపెట్టి; 
అది= ఆ జంతువు; అడవిన్‌+కలసెన్‌= అడవిలో కలిసిపోయింది; మృగయా= వేటాడటంలో; వ్యాసక్తుడు= మిక్కలి ఆసక్తికలవాడు; 
తన+ఏసిన= తాను బాణంతో కొట్టిన; మృగము= జంతువు; తప్పి ఏగుటకున్‌= తప్పించుకొని పోతే; కడున్‌= మిక్కిలి; వగచున్‌= 
విలపిస్తాడు. 

తాత్సర్యం: ఎంతో ఆశగా దాని వెంబడిపడి వచ్చాను. అది నన్ను నానా తిప్పలుపెట్టి అడవిలో కలసిపోయింది. 
వేటాడిన జంతువు చేదాటిపోతే ఆ వేటగాడు ఎంతో నొచ్చుకుంటాడు. 


వ. ఆశయింత దుర్మివార యగునే?” యనిన నమ్మునిపతి యమ్మనుజపతి కిట్లనియె. 154 


ప్రతిపదార్థం: ఆశ ఆస; ఇంత+దుర్నివార+అగునే= ఇంత వారించ శక్యం కానిది అవుతుందా; అనినన్‌= అనగానే; ఆ+మునిపతి= 
ఆ మునిరాజు; ఆ+మనుజపతికిన్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆశ ఇంత తప్పించుకొనలేనిదా! అని రాజు అడగగానే ఆ బుషభముని ఈ విధంగా అన్నాడు. 


క, “విను తీర్థయాత్ర సని యే । ననుత్తమం బైన బదరికాశ్రమమున నొ 
క్కని( గాంచితి( గృశగాత్రుని(। దను డను పేరింటివాని దాపసవర్యున్‌. 155 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; ఏను= నేను; తీర్ణయా(త్ర+చని= పుణ్యతీర్థాలకు వెళ్ళి; అనుత్తమంబు+ఐన= అన్నిట్లోకి 
(శ్రేస్టమైనదైన; బదరికా+ఆశ్రమమునన్‌= బదరికా క్షేత్రంలో; కృశగాత్రునిన్‌= బక్కచిక్కిన శరీరంగల; తనుండు అనుపేరింటి వానిన్‌= 
తనుడని పేరుగల; తాపస వర్యున్‌= గొప్పమునిని; ఒక్కనిన్‌= ఒకడిని; కాంచితిన్‌= చూచాను. 


తాత్సర్యం: 'రాజా! నేను పూర్వం ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తూ, బదరికాశ్రమంలో తను డనే పేరుగల ఒక 
తాపసిని చూచాను. బక్కపలచని వాటం అతడిది. 
క. కని భక్తిం బ్రణమిల్లుడు । ముని యాతిథ్యం బొనర్ప మోదంబున నా 

తని పాల ధర్మఫణితులు । వినుచుండ(గ నొక్కధరణివిభు( డేతెంచెన్‌. 156 
ప్రతిపదార్థం: కని= చూచి; భక్తిన్‌= వినయంతో; ప్రణమిల్టుడున్‌= మొక్కగా; ముని= ఆ తనుమహర్షి ఆతిథ్యంబున్‌= అతిథి 


సత్కారం; ఒనర్సన్‌= చేయగా; మోదంబునన్‌= సంతోషంగా; అతనిపాలన్‌= ఆ ముని వద్ద; ధర్మఫణితులు= ధర్మవాక్కులు; 
వినుచున్‌+ఉండ(గన్‌= వింటూ ఉండగా; ఒక్క ధరణి విభుండు= ఒక రాజు; ఏతెంచెన్‌= వచ్చాడు. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ మునిని చూడగానే నమస్కరించాను. అతడు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. చాలా సంతోషించాను. 
అతడి దగ్గర ధర్మోపదేశాలు వింటూ ఉన్నాను. అంతలో ఒక రాజు అక్కడకు వచ్చాడు. 


వ. విషాదవివర్దుం డగుచు సపరివారంబును సదారంబునుగా. జనుదెంచి యజ్ఞనపతి మునిపతిం గాంచిన 
నతం డతిధిపూజా సత్మారంబులు సేసి యాగమనకారణం బడిగిన నన్నరనాథుండు. 157 


ప్రతిపదార్థం: విషాద వివర్ణుండు+అగుచున్‌= దుఃఖంతో వెలవెలబోతూ; సపరివారంబును= సేవాజనంతోనూ, సదారంబునుగాన్‌= 
భార్యతోనూ; చనుదెంచి= వచ్చి; ఆ+జనపతి= ఆ రాజు; మునిపతిన్‌= ముని శ్రేష్టుడిని; కాంచినన్‌= చూడగా; అతండు= ఆ తాపసి; 
అతిథి పూజా సత్కారంబులు+చేసి= అర్హపాద్యాదులతో అతిథిని ఆదరించి; ఆగమన కారణంబున్‌= రాకకు కారణాన్ని; అడిగినన్‌= 


ఘీ 
తెలుపుమని అడుగగా; ఆ నరనాథుండు= ఆ రాజు. 


తాత్సర్యం: ఆ రాజుముఖం దుఃఖంతో వెలవెలబోతున్నది. వెంట భార్యా, పరిజనం ఉన్నారు. రాగానే మునిని 
చూచాడు. మునిరాజు ఆ రాజునకు అతిథి మర్యాదలు చేశాడు. ఎందుకు వచ్చారో తెలుపుమన్నాడు. ఆ రాజు, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. తనయు. డొకండ; వాడు గుణధాముండు; క్రీడనవాంఛ సాంద్రకా 
ననమున కేగి కాడుపడినం దడవం జనుదెంచి యెందు. గా 
నను మది యాశ ద్రిప్పికొనినన్‌ వెగడందుచు వచ్చినాండ' న 
న్న నత(డు వల్మకుండె వదనం బొకయించుక వాంచి చింతతోన్‌. 158 


ప్రతిపదార్థం: తనయు(డు+ఒకండు+అ= (నాకు) కొడుకు ఒక్కడే; వాండు= ఆ కొడుకు; గుణధాముండు= గుణవంతుడు; 
క్రీడన వాంఛన్‌= ఆడుకొనాలనే కోరికతో; సాం(ద్ర= దట్టమైన; కాననమునకున్‌= అడవిలోనికి; ఏంగి= వెళ్ళి; కాడుపడినన్‌= 
కనపడకపోతే; తడవన్‌= వెదకటానికి; చనుదెంచి= వచ్చి; ఎందున్‌= ఎక్కడా; కానను= చూడలేకపోయాను; మదిన్‌= మనసును; 
ఆశ= అపేక్ష; త్రిప్పికొనినన్‌= క్షోభపెట్టగా; వెగడు+అందుచున్‌= తల్లడపడుతూ; వచ్చినాండను= వచ్చాను; అన్నన్‌= అనగానే; 
అతండు= ఆ ముని; వదనంబు= ముఖాన్ని; ఒక+ఇంచుక= కొంచెంగా; వాంచి= వంచుకొని; చింతతోన్‌= ఆలోచనతో; 
పల్కక+ఉండెన్‌= మారుమాట్లాడకుండా ఉన్నాడు. 


తాత్సర్యం: 'నాకు ఒక్కడే కొడుకు. వాడు చాలా బుద్దిమంతుడు. ఆడుకొనటానికి ఒకనాడు అడవిలోకి వెళ్ళాడు. 
తిరిగి రాలేదు. నేను వెతకటానికి వచ్చాను. ఎక్కడా కనపడలేదు. ఆశ తీరలేదనే కలవరపాటుతో ఆదుర్దాపడుతూ 
వచ్చాను" అన్నాడు. అది విని ముని తలవంచుకొని మౌనం వహించాడు. 


క చింతించు నతనితో భూ । కాంతుం డిట్లనియె మటియు 'గాఢతరాశా 
క్రాంతత దుర్లభఫల యగు । టింత యసహ్య మగునయ్య యెడ(ద మునీంద్రా! 159 


ప్రతిపదార్థం: చింతించు= విచారించే; అతనితోన్‌= ఆ మునితో; భూకాంతుండు= రాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 
మునీంద్రా!= ఓ మునీశ్వరా!; మజియున్‌= మళ్ళీ; గాఢతర ఆశా= ఎంతో ఎక్కువైన ఆశచేత; ఆ(క్రాంతతన్‌= ఆ(క్రమించబడటం 
వలన; దుర్లభ ఫల+అగుటన్‌= అందని ప్రయోజనం కలది అవటం వలన; ఎడ(ద= మనస్సు; ఇంత= ఈపాటి; అసహ్యము+అగునయ్య= 
ఓర్చుకోలేనిదవుతుందా! 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 395 
తాత్పర్యం: మౌనంగా ఉన్న మునితో రాజు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “బాగా ఆశపడ్డప్పుడు ఆ ఆశ అడియాస 
అయితే మనసు ఇంత తట్టుకోలేని దవుతుందా!' 

వ. అనుటయు నత్తాపసోత్తముం డమ్మహీపతి యాననం బాలోకించి. 160 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆ+తాపస+ఉత్తముండు= ఆ మునీశ్వరుడు; ఆ మహీపతి= ఆ రాజు; ఆననంబున్‌= 
ముఖాన్ని; ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: రాజు చెప్పుగానే ముని అతడి వైపు చూస్తూ - (తరువాతి పద్యంతో అన్వయం). 
క 'ఏనరుడు మానసము ధృతి | నూన నుచితవృత్తి నుండు నుదిలగొనక యెం 
దైనను నెయ్యది యేనియు । వానికి దుర్లభములేదు వసుధాధీశా! 161 


ప్రతిపదార్థం: వసుధాధీశా!= ఓ రాజా! ఏ నరుండు= ఏ మానవుడు; ఉదిలగొనక= చలించక; మానసము= మనస్సులో; ధృతిన్‌= 
ధైర్యాన్ని; ఊనన్‌= పొందగా; ఉచితవృత్తిన్‌= తగిన ప్రవర్తనతో; ఉండున్‌= ఉంటాడో; వానికిన్‌= వాడికి; ఎందున్‌+ఐనన్‌= ఎక్కడైనా; 
ఏ+అది+ఏనియున్‌= ఏ విషయంగా అయినా; దుర్హభము= పొందలేనిది; లేదు= ఉండదు. 

తాత్పర్యం: 'ఓ రాజా! ఎవడైనా ఎక్కడైనా ఏ విషయంగానైనా మనసును దిటవు పరచుకొని తగిన రీతిలో నడచుకొంటే 
అతడికి లభ్యం కానిది ఉండదు. 


క అర్జాదులగు ఫలంబులు । ప్రార్దించినచోట సిగ్గువబుపక తగ న 
య్యార్ది సులభార్డ్జుజేయు కృ। తార్గు(డు దుర్లభు(డు దల(ప నఖిల జగములన్‌. 162 


ప్రతిపదార్థం: అర్థ+ఆదులగు= డబ్బు మొదలుగా గల; ఫలంబులు= దానాలు; ప్రార్టించినచోటన్‌= అడిగినచోట; తగన్‌= ఒప్పునట్టుగా; 
ఆ+లఅర్థిన్‌= ఆ యాచకుడిని; సిగ్గు+పణుపక= అవమానించకుండా; సులభ+అర్జున్‌+చేయు= సులువుగా కోరినది పొందేలా చేసే; 
కృతార్జుండు= ధన్యుడు; తలగున్‌= ఆలోచించగా; అఖిల జగములన్‌= ఏడేడు లోకాలలోనూ; దుర్లభుండు= లభించడు. 
తాత్పర్యం: డబ్బు ఆశించే యాచకుడిని చిన్నబుచ్చకుండా కోరుకున్నది సులభంగా పొందేటట్లు సహాయపడే 
ధన్యుడు అన్ని లోకాలలో వెతికినా దొరకడు”. 


వ. అని పలికి పూర్వాచార స్మారకత్వంబున నిట్లనియె. 163 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; పూర్వ+ఆచార= మునుపటి నడతను (బ్రతుకు తెరువు); స్మారకత్వంబునన్‌= గుర్తుకు 
తెచ్చుకొనటంవలన; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పి మునుపటి జీవనసరళి తలపునకు వచ్చి ఇట్లా అన్నాడు. 
క. “వినుము గుణవంతు. డొకరుండు | ధనవంతుం డైన యొక్క ధరణీనాథుం 
దన కూడు సీరకై కాం | చన మడిగి తదీయ బాలిశత్వము పేర్మిన్‌. 164 


ప్రతిపదార్థం: వినుము= వినుము; ఒకరు(డు గుణవంతు(డు= ఒక బుద్ది మంతుడు; ధనవంతుండు+ఐన= బాగా డబ్బుగల; 
ఒక్క ధరణీనాథున్‌= ఒక రాజును; తనకూడు చీరకున్‌+ఐ= తన తిండికీ బట్టకూ; కాంచనమున్‌= ధనాన్ని; అడిగి= యాచించి; 
తదీయ= ఆ ధనవంతుడియొక్క; బాలిశత్వము= మూర్థత్వం యొక్క; సేర్మిన్‌= అతిశయం వలన. 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఒక గుణవంతుడు తన తిండికీ బట్టకూ కావలసిన డబ్బును సాయంచేయుమని ఒక ధనవంతుడైన 
రాజును అడిగాడు. ఆ రాజు అతి మూర్థత్వంవలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విహతాశుండై లజ్ఞా । మహితం బగు నాశ దొజంగు మదితో సకల 
స్పృహయును నెవ్వనియందును । వహింప నని యతులమైన వ్రతముం బూనెన్‌.” 165 


ప్రతిపదార్థం: విహత+ఆశుండు+ఐ= నెరవేరని ఆశ కలవాడై; లజ్ఞా= సిగ్గుచేత, అవమానకరమైన; మహితంబు+అగు+ఆశ= 
గొప్పదైన ఆశను; తొజంగు= వదలుకొనాలనే; మదితోన్‌= మనస్సుతో; సకల స్పృహయునున్‌= సమస్త ఆశనూ; 
ఎవ్వనియందును= ఎవ్వడిని గూర్చి అయినా; వహింపను= తాల్చను; అని; అతులము+ఐన= సాటిలేని; వ్రతమున్‌= 
నియమాన్ని; పూనెన్‌= వహించాడు. 


తాత్సర్యం: ఆశ తీరనివాడై లజ్ఞాకరమైన పేరాసను వదలుకొనాలనుకొన్నాడు. ఎవరినిగూర్చి ఎట్లాంటి కోరికలు 
కోర ననే వ్రతం పట్టాడు”. 


వ. అని చెప్పేయప్పార్దివుం దొల్లి తాను ధన మర్దించి యఫలితప్రయత్నుందై తత్కాలజనిత వైరాగ్యంబునం దపస్వి 
యగుట తేటపటిచి వెండియు. 166 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని మాట్లాడి; తొల్లి= ఒకప్పుడు; తాను= తాను; ఆ పార్టివున్‌= ఆ రాజును; ధనము= డబ్బు; అర్థించి= 
అడిగి; అఫలితప్రయత్నుండు+ఐ= సిద్ధించని ప్రయత్నం కలవాడై; తద్‌+కాలజనిత= ఆ సమయంలో కలిగిన; వైరాగ్యంబునన్‌= 
విరక్తివలన; తపస్వి+అగుటన్‌= ముని కావటాన్ని; తేటపటిచి= స్పష్టంగా తెలిపి; వెండియున్‌= మళ్ళీ. 


తాత్సర్యం: ఒకసారి నేను, ఆ రాజును డబ్బు అడిగినా ఫలితం దక్కలేదు. దానితో విరక్తి కలిగి ముని నయ్యాను. 
అంటూ స్పష్టపరిచాడు. మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. జడంబడి యీనివానియెడ నుల్లమునందు( గృతఘ్నతం గడుం 
జెడుగగు దుర్వినీతునెడ జిత్తము కోర్కికి( బట్టు సేసి లే 
వడి యగు నీచకాంతయెడ వారక యాసలు సాంగు నిట్లు పె 
క్కెడలను బాటు నాసగమియెల్లం దొటింగుము సౌఖ్య మొందెడున్‌.” 167 


ప్రతిపదార్థం: ఒడంబడి= సమ్మతించి; ఈనివాని+ఎడన్‌= దానం చేయనివాడి విషయంలో; ఉల్లమునందున్‌= మనస్సులోని; 
కృతఘ్నతన్‌= చేసిన మేలును మరచిపోవటం వలన; కడున్‌= ఎంతో; చెడుగు+అగు= దుష్టుడైన; దుర్వినీతు+ఎడన్‌= అవినీతిపరుడి 
విషయంలోనూ; చిత్తము= మనస్సును; కోర్కికిన్‌= ఆశకు; పట్టు+చేసి= తావలం చేసి; లేవడి+అగు= పేదరాలైన; నీచ కాంత+ఎడన్‌= 
నీచ (స్త్రీ పట్లా వారక= ఎపుడూ; ఆశలు సాంగున్‌= కోర్కెలు కొనసాగుతూనే ఉంటాయి; ఇట్టు= ఈ విధంగా; పెక్కు ఎడలన్‌= 
అనేక విషయాలలోనూ; పాణు= పరుగెత్తే; ఆసగమి ఎల్లన్‌= అన్ని ఆశలను; తొజుంగుము= వదలుకొమ్ము; సౌఖ్యము= సుఖం; 
ఒందెడున్‌= పొందుతావు. 


తాత్పర్యం: ఇస్తా నని ఇవ్వని వాడిమీద, కృతఘ్నుడైన దుష్టుడిమీద, మనసును ఆశకు వశం చేసిన పేదరాలైన 
నీచస్తీ పట్టా ఆశలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా ఎన్నో విషయాలలో పరుగులు పెట్టే అన్ని 
ఆశలను వదలుకొమ్ము. సుఖపడతావు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 397 


వ. అని యాసపజ్జం బోవమి సుఖకరం బగుటం దెలిపి, యవ్వీరద్యుమ్నునకుం గరుణించి, యతని కొడుకు 
భూరిద్యుమ్నుం దన తపోమహిమ నాకర్షించి వీడుకొలిపె” నని చెప్పి బుషభుండు సుమిత్రుని చిత్తంబు 
మృగయాశాయత్తంబు గాకుండునట్లుగా బోధించె( బాండవాగ్రజా! నీవును నివ్వాక్యంబు లాదరించి 
సుస్థిరుండవై నిరాశత్వంబున సంతాపంబు దక్కి సుఖివి గొమ్మని పలికిన భీష్మునితో నబ్బూపతి భవదీయ 
వచనామృతాస్వాదనంబున మనంబు దృప్తి సన; దింకను ధర్మప్రకారంబులు వివరింపు' మనిన నతం డతని 
కిట్లనియె. 168 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఆస పజ్జన్‌= ఆశ వైపునకు; పోవమి= పోకుండటం (మళ్ళకపోవటం); సుఖకరంబు+అగుటన్‌= 
ఎంతో సుఖం కలిగిస్తుందని; తెలిపి= తెలియచెప్పి; ఆ+వీరద్యుమ్నునకున్‌= ఆ వీరద్యుమ్నుడిని; కరుణించి= కనికరించి; 
అతనికొడుకు= అతడి కుమారుడైన; భూరిద్యుమ్నున్‌= భూరిద్యుమ్నుడిని; తన తపోమహిమన్‌= తన తపళ్ళక్తిచే; ఆకర్షించి= రప్పించి; 
వీడుకొలిపెన్‌= పంపాడు; అని చెప్పి= అని పలికి; బుషభుండు= బుషభ ముని; సుమిత్రుని చిత్తంబు= సుమి(త్రుడి మనస్సు; 
మృగయా+ఆశ= వేటాడాలనే కోరికకు; ఆయత్తంబు+కాక+ఉండునట్టుగాన్‌= లొంగకుండేటట్టు; బోధించెన్‌= ఉపదేశించాడు; 
పాండవ+అ(గ్రజా!= ఓ ధర్మరాజా!; నీవును= నీవు కూడా; ఈ+వాక్యంబులు= ఈ వాక్కులను; ఆదరించి= మన్నించి; 
సుస్థిరుండవు+ఐ= దిటవుకలవాడవై; నిరాశత్వంబునన్‌= అడియాస అయినపుడు; సంతాపంబు దక్కి= బాధను విడిచి; సుఖివి 
కమ్ము సుఖం పొందుము; అని పలికినన్‌= అని చెప్పిన; భీష్మునితోన్‌= భీష్ముడితో; ఆ+భూపతి= ఆ రాజు; భవదీయ= నీయొక్క; 
వచన+అమృత= అమృత ప్రాయమైన మాటల; ఆస్వాదనంబునన్‌= ఆస్వాదించటంచేత; మనంబు= మనస్సు; తృప్తిచనదు= 
సంతుష్టి పొందదు; ఇంకను= ఇంకా; ధర్మ(ప్రకారంబులు= న్యాయ పద్దతులు; వివరింపుము= వివరంగా చెప్పవలసినది; అనినన్‌= 
అనగానే; భీష్ముండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: అట్లా ఆశను చంపుకొంటేనే ఎంతో సుఖం” - అని చెప్పి ఆ వీరద్యుమ్నుడి మీద జాలిపడి తన తపోబలంతో 
ఆతడి కొడుకు భూరిద్యుమ్నుడిని రప్పించాడు. వీడ్కోలుతో సాగనంపాడు. ఓ ధర్మరాజా! ఇట్లా బుషభముని 
సుమి(త్రుడి మనస్సు మళ్ళీ వేటమీదకు మళ్ళకుండేటట్టు ఉపదేశించాడు. అట్లాగే నీవు కూడానా వాక్యాలను 
చెవినిపెట్టుము. మంచిదిట్టవు కమ్ము. ఆశ నెరవేరకపోయినా బాధపడవద్దు సుఖంగా ఉంటావు” అన్నాడు భీష్ముడు. 
ధర్మరాజు న వాగమృతాన్ని చవిచూడటం వలన నా మనస్సుకు ఇంకా తనివి తీరలేదు. ఇంకా కొన్ని ధర్మపద్దతులను 
వినాలని ఉన్నది. వివరంగా చెప్పవలసింిదని అనగానే భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 


క. “తన భూమిం బరుల భూమిని | ధనము లుపార్టింపవలయు ధరణీశునకున్‌ 
ధనములు మూలము రాజ్యం । బునకును మూలమగు ధర్మమునకు నరేంద్రా! 169 


ప్రతిపదార్థం: నరేంద్రా!= ధర్మరాజా!; ధరణీశునకున్‌= రాజునకు; తన భూమిన్‌= తన దేశంలోనూ; పరులభూమిని= పరాయి 
దేశంలోనూ; ధనములు= డబ్బులు; ఉపార్టింపవలయున్‌= గడించాలి; రాజ్యంబునకును= దొరతనానికి; ధనములు= సంపద; 
మూలము= ఆధారం; ధర్మమునకున్‌= పుణ్యానికీ; మూలము+అగున్‌= కారణం అవుతుంది. 

తాత్పర్యం: ఓ ధర్మరాజా! రాజు తన దేశంలోనూ, శత్రుదేశంలోనూ డబ్బును సంపాదించుకొనాలి. ఏలుబడికీ, 
పుణ్యం పురుషార్ణాలకూ మూలం ఆ ధనమే. 


క. అది బెట్టిదంపు వెరవున । మృదుభూతో పాయమునను మెయికొనద ప్రజం 
బొదువ వలయు నాజ్ఞా సం । పద గల సాకతముతోడ( బతి యవహితుడై. 170 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అది= ఆ ధనం; బెట్టిదంపు వెరవునన్‌= కఠినమైన ఉపాయంచేతగానీ; మృదుభూత= సౌమ్యమైన; ఉపాయమునను= 
పద్దతిచేతగానీ; మెయికొనదు+అ= లభించదు; పతి= రాజు; అవహితు(డు+ఐ= సావధానుడై; ఆజ్ఞా సంపద కల= ఆదేశానుకూల 
మైన; సాకతముతోడన్‌= ఊరడింపులతో; ప్రజన్‌= (ప్రజలను; పొదువ వలయున్‌= చేరదీయాలి. 


తాత్సర్యం: ఆ ధనం కాఠిన్యంవలనగాని, మృదుస్వభావంవలనగాని లభించకపోతే. రాజు ప్రజలను ఆదేశిస్తూ 
ఊరడిస్తూ చేరదీయాలి. ధనార్జనవిషయంలో ఎంతో మెలకువగా ఉండాలి. 


క. విను బండారము పెరు6గని । జనపతికి బలంబు మిత్రసంపదయును గ 
ల్లునె? బలమిత్రవిహీనున । కొనరునె రాజ్యంబు విభవ మున్నత మగునే? 171 


ప్రతిపదార్థం: విను= వినుము; బండారము= బొక్కసం; పెరుగని= పెంపొందని; జనపతికిన్‌= రాజునకు; బలంబు= సేన; మిత్ర 
సంపదయును= మిత్రుల సమృద్ధి; కల్లున= సమకూరునా?; బలమి(త్ర విహీనునకున్‌= సైన్యం, స్నేహం లేనివాడికి; రాజ్యంబు= 
ఏలుబడి; ఒనరునె?= కలుగునా?; విభవము= వైభవం; ఉన్నతము+అగునే?= గొప్పది అవుతుందా? 


తాత్పర్యం: ధనాగారం పెంపొందని రాజునకు తగినంత సైన్యం ఉండదు. మిత్రుల అండా ఉండదు. బలం 
మిత్రసంపత్తి లేని ఏలుబడి ఒప్పుకాదు. ఆ రాజ్యవైభవం అంత ఉన్నతంగానూ ఉండదు. 


ఉ. కావున నర్ధ సంపదలు గల్మియ యింతకు మూలమైన ను 
ర్వీవరు( డాత్మశక్తి కతిరిక్తము లైన సముద్యమంబులం 
దా వలయం దలంచి సముదగ్రతC గైకొను టొప్ప; దవ్విధం 
బావిభు తొంటి కల్మికిని హాని యొనర్హు, హరించు. బ్రాణముల్‌. 172 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అర్థ సంపదలు= ధనసంపత్తులు; కల్మియ= కలిగి ఉండటమే; ఇంతకున్‌= దీని కంతకూ; 
మూలము+ఐనను= ఆధారం అయినా; ఉర్వీవరుండు= రాజు; ఆత్మశక్తికిన్‌= తన శక్తికి; అతిరిక్రములు+ఐన= మించినవి అయిన; 
సముద్యమంబులన్‌= చక్కటి పూనికలతో; తాన్‌= తాను; వెలయన్‌ తలంచి= (ప్రకాశించాలని భావించి; సముద(గ్రతన్‌= ఎంతో 
గొప్పగా; కైకొనుట= వశపరచుకొనటం; ఒప్పదు= తగదు; ఆ విధంబు= ఆ పద్దతి; తొంటి కల్మికిని= మూలసంపదకూ; హాని 
ఒనర్చున్‌= చేటు కలిగిస్తుంది. ప్రాణముల్‌= ప్రాణాలను; హరించున్‌= తీస్తుంది. 


తాత్సర్యం: అర్థ సంపత్తి ఉండటమే దీని అంతకూ మూలం. అయినా, రాజునకు తన శక్తికి మించిన గొప్ప 


ప్రయత్నాలు తగవు. తాను వెల్లొందాలనీ వాళ్ళను ఎంతో గర్వంగా వశపరచుకొనాలనీ అనుకొనటం మంచి పద్దతి 
కాదు. ఈ తరహా తీరు మూలధనానికే ముప్పు తెస్తుంది, ప్రాణాలను తీస్తుంది. 


క తన కొలది నుపాయంబులు । వొనరిచి ధనవంతు. డగుట భూపగుణము ని 
ర్టనుని నిజ ప్రజయును గై। కొనదు విరోధులును సరకుగొనరు కుమారా! 173 


ప్రతిపదార్థం: కుమారా!= బిడ్డా!; తన కొలందిన్‌= తన శక్తికొద్దీ; ఉపాయంబులు= సామదానాది ఉపాయములు; పొనరిచి= 
కూర్చి (చేసి); ధనవంతు(డు+అగుట= డబ్బుకూడబెట్టటం; భూపగుణము= రాజధర్మం; నిర్హనునిన్‌= డబ్బులేనివాడిని; నిజ 
ప్రజయును= తన ప్రజ అయినా, కన్న సంతానమైనా; కైకొనదు= లెక్క పెట్టదు; విరోధులును= పగవారూ; సరకు గొనరు= 
లక్ష్యపెట్టరు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 399 
తాత్సర్యం: ఏ ఉపాయంచేతనైనా తన శాయశక్తులా డబ్బు సంపాదించటం రాజధర్మం. డబ్బు లేనివాడిని తన 
ప్రజ, (కన్నసంతానమూ) లక్ష్యపెట్టదు. పగవారూ ఆదరించరు. 


క తెరవాటున మ్రుచ్చిమి ను । ద్దురు లగు క్రూరులకు మూ(క దోరంబగు న 
న్వెరవరిదొరల బలంబుగ । ధరణీశు(డు గూర్జుకొనుట దైన్యము దెచ్చున్‌. 174 


ప్రతిపదార్థం: తెరవాటునన్‌= దారిదోపిడీ చేత; ముచ్చిమిన్‌= దొంగతనంచేత; ఉద్దురులు+అగు= సమర్ధులైన; క్రూరులకున్‌= 
దుష్టులకు; మూంక= సేన; తోరంబు+అగున్‌= అధికంగా ఉన్నది; ఆ+వెరవరి+దొరలన్‌= దారి దోపిడీలలో; ఆరితేరిన ఆ నాయకులను; 
ధరణీశుండు= రాజు; బలంబుగన్‌= సైన్యంగా; కూర్చుకొనుట= సమీకరించుకొనటం; దైన్యము= దీనదశను; తెచ్చున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: దారిదోపిడీలు, దొంగతనాలు చేసే దుష్టులకు బలగం ఎక్కువే ఉంటున్నది. దారిదోపిడీ దొరలను 
రాజు తనసైన్యంలో చేర్చుకుంటే దురవస్థను తెచ్చి పెట్టుకొన్నట్లవుతుంది. 


క  అన్యాయంబునం బొదలిన । సైన్యముచే సమర జయము సమకూరి; దనూ 
నన్యాయ పరులు గాంతురు । మాన్యత్వము దస్యులైన మనుజాధీశా! 175 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; అన్యాయంబునన్‌= ధర్మం పాటించకుండా; పొదలిన= ఉన్న; సైన్యముచేన్‌= సేనచేత; 
సమరజయము= పోరులో గెలుపు; సమకూరదు= కలుగదు; దస్యులు+ఐనన్‌= దొంగలైనా; పగవారైనా; అనూనన్యాయ పరులు= 
అతి ధర్మపరులు (అయితే); మాన్యత్వము= మన్ననను (గౌరవాన్ని); కాంతురు= పొందుతారు. 


తాత్సర్యం: న్యాయాన్ని పట్టించుకొనని సైన్యం యుద్దంలో గెలుపొందదు. ఓ రాజా! దొంగలైనా, విరోధులైనా, 
అతిధర్మపరులైతే గౌరవించబడతారు. 


వ. ఇట్లగుటకు నుదాహరణం బగు నొక్కయితిహాసంబు గల; దాకర్ణింపుము. 176 


ప్రతిపదార్థం: ఇట్టు+అగుటకున్‌= ఇట్లా అవటానికి; ఉదాహరణంబు+అగు= దృష్టాంత మైన; ఒక+ఇతిహాసంబు= ఒక పూర్వగాథ; 
కలదు= ఉన్నది; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఇట్టు జరగటానికి ఉదాహరణగా ఒక పూర్వగాథ ఉన్నది వినుము. 


భీష్కుండు ధర్మరాజునకు( గాపన్యోపాఖ్యానము సెప్పుట (సం. 12-91-1) 


రూ 


అవనీశ! పారియాత్రాచలంబున నుండు । నొక బోయ ధర్మసంయుక్తబుద్ది 
వింట నేర్పరి మృగవితతిప్రకారజ్డు.।; డారణ్య దేశ సంచారశాలి 

తల్లికి దండ్రికి దద్దయు భక్తు(డై । ఫలమూలమధుమాంసములును మేలి 
కూడుగూరలు దొరకొల్పి వారికి. దృప్తి। యావహించుచు శయనాసనాదు 


తే. లగు పదార్థముల్‌ హృద్యంబులుగ నొనర్షు;। వలయు నాహారములు మునివరుల కిచ్చు; 
బగటి( దోంబినం బరిమార్లు భండనమున । నొకండ వేవురనైన మహోగ్రగతుల. 177 


ప్రతిపదార్థం: అవనీ+-ఈశ!= ఓ రాజా!; పారియా(త్ర+అచలంబునన్‌= పారియా(త్రం అనే కొండమీద; ఉండున్‌= ఉండేటటువంటి; 
ధర్మసంయుక్త= న్యాయంతో కూడిన; బుద్ది= ఆలోచన కలవాడు; వింటన్‌= విలువిద్యలో; నేర్పరి= ఆరితేరినవాడు; మృగతతి= 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రాణకోటియొక్క; ప్రకారజ్ఞుండు= పద్దతి తెలిసినవాడు; ఆరణ్యదేశ= అటవీ ప్రాంతాలలో; సంచారశాలి= తిరిగే స్వభావంగల; 
ఒక బోయ= ఒక వేటకాడు; ఉండున్‌= ఉండేవాడు; (అతడు); తల్లికిన్‌= తల్లికీ తండ్రికిన్‌= తండ్రికీ; తద్దయున్‌= ఎంతో; 
భక్తుండు+ఐ= సేవకుడై; ఫల= పండ్లు; మూల= కందగడ్డలూ; మధు= తేనె; మాంసములును= మాంసంముక్కలూ; మేలికూడు= 
మంచి అన్నం; కూరలున్‌= కూరలు; దొరకొల్సి= సమకూర్చి పెట్టి; వారికిన్‌= వాళ్ళకు; తృప్తి ఆవహించుచున్‌= సంతృప్తి కలిగింపచేస్తూ; 
శయన= పడుకొనటానికి; పక్కలూ; ఆసన= కూర్చొనటానికి పీటలూ; ఆదులు= మొదలైన; పదార్థముల్‌= వస్తువులను; 
హృద్యంబులుగన్‌= మనస్సుకు ఇంపు కలిగించేవిగా; ఒనర్భున్‌= ఏర్పరుస్తాడు; వలయు= కావాల్సిన; ఆహారములు= భోజనాలు; 
మునివరులకున్‌= మునిముఖ్యులకు; ఇచ్చున్‌= సమర్పిస్తాడు; తోంచినన్‌= తడితే; పగణన్‌= శత్రువులను; భండనమునన్‌= 
యుద్దంలో; మహా+ఉ([గ్రగతులన్‌= ఎంతో భయంకరమైన పోకడలతో; ఒకండు+అ= ఒక్కడే; వేవురన్‌+ఐనన్‌= వేలమంది నైనా; 
పరిమార్చున్‌= చంపుతాడు, రూపుమాపుతాడు. 


తాత్సర్యం: రాజా! పారియాత్ర పర్వతం మీద ఒక బోయవాడు ఉండేవాడు. అతడు న్యాయపరుడు. విలువిద్యలో 
మంచి నేర్పరి. జంతువుల తీరు తెన్నులు బాగా ఎరిగినవాడు. అడవులలో తిరగటానికి అలవాటు పడ్డవాడు. తల్లి 
దండ్రులంటే అతడికి ఎంతో భక్తి వాళ్ళు తృప్తిపడేటట్టు వాళ్ళకు కావాల్సిన పండ్లూ, కందమూలాలూ, తేనెలు, 
మాంసం, అన్నం, కూరలు అన్నీ సమకూర్చి పెట్టేవాడు. వాళ్ళు ఇష్టపడేటట్టు పడుకొనటానికి పక్కలూ, కూర్చోవటానికి 
పీటలూ అన్నీ ఏర్పాటు చేసేవాడు. అక్కడ ఉండే ముని స్వాములందరికీ కావలసిన ఆహార పదార్థాలు అందించేవాడు. 
పగవా డనిపిస్తే చాలు యుద్ధంలో రుద్రుడై ఒక్కడే వేయిమందిని చంపేవాడు. 


క కాపవ్యుం డను పేరను । దీపించిన యతని భూరితేజము గని ర 
క్షాపరు(డు వలయు మనకని । యా పొలమున( గల్లు దస్యులందటు( దమలోన్‌. 178 


ప్రతిపదార్థం: కాపవ్యుండు+అనుపేరను= కాపవ్యుడనే పేరుతో; దీపించిన= పేరుపొందిన (ప్రకాశిస్తున్న); అతని= ఆ బోయవాడి; 
భూరి తేజము= గొప్ప పరాక్రమాన్ని; కని= చూచి; ఆ పొలమునన్‌= ఆ పారియాత్ర పర్వత ప్రాంతాన; కల్లు= ఉండే; 
దస్యులు+అందయున్‌= దొంగలందరూ; మనకున్‌= మనకందరికీ; రక్షాపరు(డు= రక్షించేవాడు; వలయున్‌= కావాలి; అని= అనుకొని; 
తమలోన్‌= తమలో తాము. 


తాత్సర్యం: బోయవాడి పేరు కాపవ్యుడు. ఆతడి పరా(క్రమాన్ని చూచి ఆ కొండమీద ఉండే దొంగలంతా కూడి 
మనకందరికీ ఒక రక్షకుడు కావాలనుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అతని(దమకు నెల్ల నాధిపత్యము సేయు । వానిగా వరించువారు గాగ 
నిశ్చయించి కూడి నెమ్మిమై( జనుదెంచి । కాంచి యిట్టు లనిరి గారవమున. 179 


ప్రతిపదార్థం: అతనిన్‌= ఆ కాపవ్యుడిని; తమకున్‌+ఎల్లన్‌= తమకందరికీ; ఆధిపత్యము= పెత్తనం; చేయువానిన్‌+కాన్‌= చేసే 
వాడిగా; వరించువారుకా(గన్‌= కోరుకొనువారై; నిశ్చయించి= నిర్ణయించుకొని; కూడి= ఏకమై; నెమ్మిమైన్‌= సంతోషంతో; 
చనుదెంచి= వచ్చి; కాంచి= ఆ కాపవ్యుడిని చూచి; గారవమునన్‌= గౌరవంతో; ఇట్టులు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: తమకు అందరికీ నాయకుడిగా ఉండటానికి కాపవ్యుడిని కోరాలనే నిర్ణయానికి వచ్చి దొంగలంతా 
కలిసి సంతోషంగా అతడి దగ్గరకు వెళ్ళారు. ఎంతో మర్యాదగా ఈ విధంగా అన్నారు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 401 


క. బలవిక్రమసంపన్ను(డ వ । లఘుచరిత్రుండవు మమ్ము నందటి( బ్రభువై 
తలకొని రక్షింపుము; నీ । వలచిన పనిగొనుము పుత్రవర్గము. బోలెన్‌.” 180 


ప్రతిపదార్థం: బలవి(క్రమ సంపన్నుండవు= శక్తి పరా(క్రమాల సంపత్తి కలవాడవు; అలఘు చరిత్రుండవు= గొప్పనడవడి కలవాడవు 
అయిన నీవు; ప్రభువు+ఐ= నాయకుడివై; మమ్మున్‌+అందజన్‌= మమ్మల్నందరినీ; పుత్రవర్గమున్‌+పోలెన్‌= కన్న కొడుకులవలె; 
తలకొని= ఒప్పుకొని; రక్షింపుము= కాపాడుము; నీ వలచినపని= నీకు కావాల్సిన పని; కొనుము= చేయించుకొమ్ము. 
తాత్సర్యం: నీవు బలపరా[క్రమాలు రెండూ నిండుగా ఉన్నవాడివి, దొడ్డనడవడి కలవాడవు. మా అందరికీ నాయకుడివై 
మమ్మల్ని కన్నకొడుకులవలె కాపాడుకొమ్ము. మాచేత నీకు కావాల్సిన పనులు చేయించుకొమ్ము'. 


వ. అనిన విని యతండు వారల కిట్లనియె. 181 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అతండు= ఆ కాపవ్యుడు; వారలకున్‌= దొంగలతో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అది విన్న కాపవ్యుడు దొంగలతో ఈ విధంగా చెప్పాడు. 


సీ. శిశుజన మునిజన స్రీజనంబులం । జంపా; దెట్టివాండైనం గడంగి మీందం 
గవియక పొడుచుట కల్మషం; బంగన(। జెజిపట్టం దగదు; విశేష మొకండు 
విను డెల్ల సత్వంబులను బెంటి( జంపుట । పాపంబు; గోవుల బ్రాహ్మణులను 
సంకటపెట్టంగ6 జనదు; తదీయ హి । తము గోరి పూని యుద్ధంబు సేత 


తే యధిక పుణ్యంబు సస్యక్రియావిఘాత | మాచరించుట గడుదోష; మవని ప్రజకు 
బాధ గావించి కుడిచి శవంబు దొలుచు । ప్రువ్వుగతి నది వొలియంగ6 బొలియు నతండు. 182 


ప్రతిపదార్థం: శిశుజన= పసిబిడ్డలను; మునిజన= మునులను; స్రీ జనంబులన్‌= స్రీలనూ; చంపన్‌+కాదు= చంపటం తగదు; 
ఎట్టివాడు+ఐనన్‌= ఎటువంటివాడైనా; కడంగి= పూనుకొని; మీందన్‌= పైనబడి; కవియక= కలబడకుండా; పొడుచుట= చంపటం; 
కల్మషంబు= పాపం; అంగనన్‌= స్త్రీని; చెజపట్టన్‌= బలాత్కరించటం; తగదు= కూడదు; ఒకండు విశేషము= ప్రత్యేకమైన మరొక 
విషయాన్ని; వినుండు= వినండి; ఎల్లసత్తంబులను= అన్ని జంతువులలోను; పెంటిన్‌= ఆడజంతువును; చంపుట= చంపటం; పాపంబు= 
పాపం; గోవులన్‌= ఆవులను; (బ్రాహ్మణులను; సంకటపెట్టంగన్‌= కష్టపెట్టటం; చనదు= ఒప్పదు; తదీయ= ఆ గో (బ్రాహ్మణులయొక్క; 
హితము కోరి= మేలు కోరుకొని; పూని= తలపెట్టి; యుద్ధంబు+చేంత= యుద్దం చేయటం; అధిక పుణ్యంబు= ఎక్కువ పుణ్యం; 
సస్య(క్రియా విఘాతమున్‌= పంట పైరులకు చెరుపు; ఆచరించుట= చేయటం; కడుదోషము= ఎంతో పాపం; అవని ప్రజకున్‌= నేలమీది 
జనాన్ని; బాధ కావించి= హింసపెట్టి; కుడిచి= తిని; శవంబు= పీనుగను; తొలుచు= డొల్లచేసే (తినే); ఫ్రువ్వుగతిన్‌= పురుగువలె; 
అది పొలియంగన్‌= ఆ సంపాదన నళించగానే; అతండు= అతడు (ప్రజలను బాధించి పొట్టపోసికొనేవాడు); పొలియున్‌= నశిస్తాడు. 


తాత్సర్యం: 'పసివాళ్ళనూ, మునులనూ, ఆడవాళ్ళనూ చంపకూడదు. మనపై కలబడనివాడి జోలికి పోవటం 
మహాపాపం. ఆడవాళ్ళను చెరపట్టటం కూడనిపని. ఇంకొక విశేషం కూడా వినండి. (క్రూర సాధు జంతువులన్నిట్లో 
ఆడ జంతువు ప్రాణం తీయకూడదు. ఆవులను, (బ్రాహ్మణులను కష్టపెట్టకూడదు. వారి మేలు కోరి యుద్ధం 
చేస్తే ఎంతో పుణ్యం. పంటపొలాన్ని నాశనం చేయటం ఎంతో పాపం. (ప్రజలను బాధించి తన పొట్టనింపుకొనేవాడు 
శవాన్ని డొలిచే పురుగు శవం నశించగానే తానూ నాశనమైనట్టే ఆ లబ్ది నశించగానే తానూ నశిస్తాడు. 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పి “మీర లీధర్మాధర్మంబు లెటింగి నాపంచిన తెటింగున బ్రదికెదరేని మీకు ముఖ్యుండ నయి సఖ్యంబు 
సౌఖ్యంబు6. బెనుప మీ యోగక్షేమంబు లరసెది ననియె. దానికి వారలందటు బ్రీతింబొంది, యాతని 
వశంబున వర్తించి వర్ధిల్లి; రిట్లు కాపవ్యుండు సాధులకు హితం బగునట్లుగా దస్యులం బాపంబులకుం బాపి 
తానును వారును నిహపర సిద్దులం బ్రశస్తి వహెంచె. 183 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; మీరలు= మీరు; ఈ ధర్మ+అధర్మంబులు= ఈ న్యాయాన్యాయాలు; ఎతింగి= తెలిసికొని; 
నాపంచిన తెజింగునన్‌= నేను చెప్పినట్టు విధంగా; బ్రదికదరు+ఏని= జీవించేటట్టయితేనే; మీకున్‌= మీకు; ముఖ్యుండను+అయి= 
ప్రధాన నాయకుడనై; సఖ్యంబు= స్నేహం; సౌఖ్యంబున్‌= సుఖమూ; పెనుపన్‌= పెంపొందేటట్టు; మీ యోగక్షేమంబులు= మీ 
క్షేమలాభాలు (మంచి చెడ్డలు); అరసెదన్‌= విచారిస్తాను; అనియెన్‌= అన్నాడు; దానికిన్‌= ఈ విషయానికి; వారలు+అందణున్‌= 
వారంతా; ప్రీతిన్‌+పొంది= సంతోషపడి; ఆతని వశంబునన్‌= కాపవ్యుడికి విధేయులై; వర్తించి= ఉండి; వర్షిల్లిరి= వృద్దిలోకి వచ్చారు; 
ఇట్టు= ఈ విధంగా; కాపవ్యుండు= బోయవాడు; సాధులకున్‌= మంచివాళ్ళకు; హితంబు= మేలు; అగునట్టుగాన్‌= కలిగేట్టు; 
దస్యులన్‌= దొంగలను; పాపంబులకున్‌= పాపపు పనులనుండి; పాపి= తొలగించి; తానును= తానూ (కాపవ్యుడూ); వారును= 
ఆ దొంగలూ; ఇహ= ఈ లోక సుఖాలు; పర= పరలోక సుఖాలు; సిద్దులన్‌= నెరవేరటంవలన; (ప్రశస్తిన్‌= ప్రఖ్యాతిని; వహించెన్‌= 
పొందారు. 


తాత్పర్యం: మీ రంతా న్యాయాన్యాయాలు తెలిసికొని నేను చెప్పినట్టు బ్రతకండి. మీకు నాయకుడినై మీలో స్నేహ 
సౌఖ్యాలు పెంచుతాను; మీ మంచి చెడ్డలు కనుక్కొంటుంటాను' అని చెప్పాడు. దీనికి ఆ దొంగలు ఎంతో 
సంతోషించారు. ఆతడికి లోబడి నడచుకుంటూ బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ఇట్టా కాపవ్యుడు మంచివాళ్ళకు 
మేలు జరిగేటట్టు దొంగలను పాపపు పనులనుండి మళ్ళించాడు. తానూ వాళ్ళూ ఇహపరలోక సౌఖ్యాలు సాధించుకొని 
ఎంతో పేరు పొందారు. 


క _ కాపవ్యోపాఖ్యానము । పాపహరము దీని శ్రవణపఠనము లటవీ 
వ్యాపార క్షేమంకర । రూపములగు దస్యుమృగవిరోధము లడంచున్‌. 184 


ప్రతిపదార్థం: కాపవ్య+ఉపాఖ్యానము= కాపవ్యుడి కథ; పాపహరము= పాపాలను పోగొట్టుతుంది; దీని శ్రవణ పఠనములు= ఈ 
కథ వినటం చదవటం అనేవి; అటవీవ్యాపార= అడవులలో చేసే కార్యాలలో; క్షేమంకర రూపములు= శుభాన్ని చేకూర్చేవి; అగున్‌= 
అవుతాయి; దస్యు= దొంగల; మృగ= (క్రూరజంతువుల వలన కలిగే; విరోధములు= అడ్డంకులను; అడయన్‌= ఆపుతాయి. 
తాత్పర్యం: ఈ కాపవ్యుడి కథ పాపాలను తుడిచివేస్తుంది. దీనిని విన్నా చదివినా అడవులలో చేసే కార్యాలన్నీ 
శుభ(ప్రదాలవుతాయి. దొంగలవలనా [క్రూరమృగాలవలనా కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 


భీష్ముడు ధర్మజునకు దీర్హదర్శి మొదలగు మత్స్యముల తెజం గెటీంగించుట (సం. 12-135-1) 


వ.  అనిచెప్పిభీష్యుండు వెండియు నిట్లను 'దీర్లదర్శియు(బ్రాప్తకాలజ్ఞుండును దీర్హసూత్రుండును ననుమత్స ్యంబులు 
మూండు జలచర బహుళంబగు నొక్కయేటి మడువునం దమలోనం బొందుగలిగి యుండునవి; వేసవిసొచ్చిన 
దీర్హదర్శి దక్కటి రెంటిని గూడం బిలిచి. 185 


ప్రతిపదార్థం: అని; భీష్ముండు; చెప్పి= తెలియచెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; దీర్ణదర్శియున్‌= 
దీర్హదర్శీ (రాబోయేదాన్ని ముందుగా చూసేవాడు); ప్రాప్తకాలజ్ఞండును= [ప్రాప్రకాలజ్ఞుడు (కాలం ప్రాప్తించినపుడు ఉపాయం 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 403 


తెలిసికొనేవాడు); దీర్భసూత్రుండును= దీర్భ సూత్రుడు (మెల్లగా పనులు చేసేవాడు); అను మత్స్యంబులు= అనే చేపలు; 
మూండు= మూడును; జలచర= అనేక నీటి ప్రాణులతో; బహుళంబు+అగు= ఎక్కువగా ఉండేటి; ఒక్క+ఏటి మడువునన్‌= 
ఒక్కనది మడుగులో; తమలోనన్‌= తమలోతాము; పొందు కల్గి= పొత్తు పెట్టుకొని; ఉండున్‌+అవి= ఉండేటటువంటివి; 
వేసవి+చొచ్చినన్‌= ఎండాకాలం రాగానే; దీర్చదర్శి= దీర్హదర్శి అనే చేప; తక్కటి రెంటిని= మిగతా రెండు చేపలను; కూడన్‌ 
పిలిచి= కలుద్దాం రమ్మని. 
తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 'నీటి జంతువులు ఎక్కువగా ఉండే ఒక ఏటి మడుగులో 
మూడు చేపలు ఉండేవి. అవి దీర్హదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్భసూ(త్రుడు అనేవి. ఈ మూడు పరస్పరం ఎంతో 
స్నేహంగా మెలిగేవి. ఎండాకాలం రాగానే దీర్హదర్శి మిగతా రెండు చేపలను కూడగట్టుకొని పిలిచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క “మడు వింక(గ( బాటెడు; నీ । రెడ త్రెవ్విన నొండు సోటి కేగంగరా దె 

ప్పుడు నింకని నీళ్ళులు గల | మడువునకుం బోవవలదె మన కిట్టి యెడన్‌?' 186 
ప్రతిపదార్థం: మడువు= చెరువు; ఇంకంగన్‌+పాటెడు= ఇగిరిపోబోతున్న; నీరు= నీళ్ళు; ఎడత్రెవ్వినన్‌= ఆగిపోతే; ఒండు చోటికిన్‌= 
మరొక చోటుకి; ఏంగంగరాదు= వెళ్ళలేం; మనకున్‌= మనకు; ఇట్టి ఎడన్‌= బాగా ఇంకిపోని ఈ సమయంలో; ఎపుడున్‌= ఎప్పటికీ; 
ఇంకని= అడుగంటని; నీళ్ళులు గల= నీళ్ళు ఉండే; మడువునకున్‌= చెరువులోకి; పోవవలదె= వెళ్ళవద్దా. 
తాత్పర్యం: 'మనం ఉండే చెరువు ఎండిపోతూ ఉన్నది. నీళ్ళు ఇంకిపోతే మరోచోటికి వెళ్ళలేం. ఇట్టాంటి సమయంలోనే 
ఎపుడూ నీళ్ళు నిండుగా (ప్రవహించే చెరువులోకి చేరుకొనటం మంచిది”. 


తే. అనిన బ్రాప్తకాలజ్ఞుం డిట్లనియె 'నేది । ప్రాప్తమయ్యె నక్కార్యంబు భంగి నెథింగి 


~~ 


యప్పటికిం దగునట్లు సేయంగవలయు । మానితోపాయవృత్తి నేమటుట లేక. 187 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; (ప్రాప్రకాలజ్ఞుండు= ప్రాప్తకాలజ్ఞుడనే చేప; అనియెన్‌= ఇట్టా అన్నాడు; ఏది ప్రాప్రము+అయ్యెన్‌= 
ఏది (ఎపుడు) సంఫప్రాప్తిస్తుందో; ఆ+కార్యంబు+భంగిన్‌= ఆ పనితీరును; ఎటి(గి= తెలిసికొని; అప్పటికిన్‌= ఆ సమయానికి; 
తగునట్టు= తగిన విధంగా; ఏమణుట లేక= ఉపేక్షించక; మానిత= సముచితం అయిన; ఉపాయవృత్తిన్‌= యుక్తిగల నడవడితో; 
చేయంగ వలయున్‌= సాధించుకొనాలి. 


తాత్సర్యం: అనగానే ప్రాప్తకాలజ్ఞుడు ఇట్లా అన్నాడు. 'ఏది సంభవిస్తుందో దాని తీరును తెలిసికొనాలి. ఏ మాత్రం 
ఏమరకుండా అప్పటికప్పుడు దానికి తగినట్టుగా ఎంతో ఉపాయంగా ఆ పనిని సాధించుకొనాలి. 


వ. అనిన నయ్యిరుదెటింగుల పలుకులు విని దీర్హసూత్రుం డిట్లనియె. 188 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; ఆ+ఇరు+తెజంగుల పలుకులు= ఆ చేపల రెండు తీరుల మాటలను; విని= ఆలకించి; దీర్భ 
సూ(త్రుండు= దీర్షసూత్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
యి se 


తాత్సర్యం: దీర్హదర్శి ప్రాప్తకాల జ్ఞాల మాటలు ఆలకించి దీర్భసూత్రుడు వారితో ఈ విధంగా అన్నాడు. 


క “జడనిధి చందంబున ని । మ్మడు వొప్పంగ నిప్పు డేమి మాండెనె? యిమ్మె 
నడిచిపడ రిత్త నెవ్వగ । లుడుగుండు; మణి చూచికొంద మొయ్యన తటితోన్‌.” 189 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+మడువు= ఈ చెరువు; జడనిధి చందంబునన్‌= సముద్రంవలె; ఒప్పంగన్‌= ఒప్పుతుండగా; ఇపుడు= ఇపుడు; 
ఈ+మెయిన్‌= ఈ రీతిగా; అడిచిపడన్‌= తొందరపడటానికి; మాండెనె+ఏమి?= ఎండిపోయెనా ఏమి?; రిత్త= పనికిమాలిన; 
నెజ+వగలు= అతి విచారణలు; ఉడుగుండు= మానండి; ఒయ్యనన్‌= మెల్లగా; తజీతోన్‌= సమయాన్ని బట్టి; మజీ= ఆ తరువాత; 
చూచికొందము= చూచుకుందాం. 


తాత్పర్యం: “ఇట్టా తొందరపడటానికి ఈ చెరువు ఎండిపోయిందా ఏమి? సము[ద్రంవలె ఉన్నది. పనికిమాలిన 
అతి ఆలోచనలను కట్టిపెట్టండి. అవసరాన్నిబట్టి అపుడు చూచుకొందాం'. 
క అనుటయు 'నిది కర్ణము గా'। దని పల్ముచు దీర్లదర్శి అంబుస్రోతో 

జనితాభయ మగు పథమున(। జని జొచ్చెం బెద్ద మడువు సమ్మదలీలన్‌. 190 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఇది= ఈ చెరువులోనే ఉండటం అనేది; కర్ణము+కాదు= చేయాల్సిన పనికాదు; అని 
పల్కుచున్‌= అని చెప్పుతూ; దీర్షదర్శి= దీర్షదర్శి అనే చేప; అంబు(స్రోతః= నీటి ప్రవాహంవలన; జనిత= పుట్టిన; అభయము+అగు= 
భయంలేని; పథమునన్‌= త్రోవలో; చని= వెళ్ళి; సమ్మదలీలన్‌= సంతోషంతో; పెద్దమడువున్‌= పెద్ద చెరువును; చొచ్చెన్‌= 
(ప్రవేశించింది. 


తాత్సర్యం: ఇంకా ఈ చెరువులోనే ఉండటం మంచిది కాదనుకొన్నది దీర్హదర్శి. నీటి జాలు వెంబడి నిర్భయంగా 
వెళ్ళి పెద్ద చెరువును సంతోషంగా చేరుకొన్నది. 


వ. తక్కిన రెండును నంద నిలిచె; నిట్లు నిలిచిన యమ్మత్యద్వయంబునకు భయంబు జనియింపం గతిపయది 
వసంబులకు. 191 


ప్రతిపదార్థం: తక్కిన రెండునున్‌= మిగతా రెండు చేపలు (దీర్భసూ(త్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు); అంద= ముందటి చెరువులోనే; 
నిలిచెన్‌= ఉండిపోయాయి; ఇట్టు= ఈ విధంగా; నిలిచిన= ఉన్న; ఆ+మత్స్యద్వయంబునకున్‌= ఆ రెండు చేపలకు; 
కతిపయదివసంబులకున్‌= కొన్ని రోజులు గడువగా; భయంబు= భయం; జనియింపన్‌= కలుగగా (పుట్టగా) 


తాత్పర్యం: దీర్హదర్శి కాక మిగతా రెండు చేపలూ ముందటి చెరువులోనే ఉన్నాయి. కొంతకాలానికి వాటికి భయం 
కలుగగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క పాజటిడు నీ రెడ త్రెవ్వ(గ(। దాటి బెడిద మైన యెండ దనుక(గ నివురం 
బాటి మడు; వంత వేడుక । కాటులు జాలరులు సొచ్చి క్రందుకొనంగన్‌. 192 


ప్రతిపదార్థం: పాఠెడు నీరు= పారే నీళ్ళు; ఎడత్రెవ్వంగన్‌= ఆగిపోగా; తాజన్‌= అడగగా; బెడిదము+ఐన= వేడెక్కిన; ఎండ= 
ఎండ; తనుకంగన్‌= తాకగా; మడువు= చెరువు; ఇవురన్‌+పాటెన్‌= ఇంకిపోసాగింది; అంతన్‌= అంతలోనే; వేడుకకాణులు= 
కుతూహలం గల; జాలరులు= చేపలు పట్టేవారు; చొచ్చి= దిగి; (క్రందు కొనంగన్‌= కమ్ముకొనగా. 


తాత్పర్యం: చెరువులోకి పారే నీళ్ళు ఆగిపోయి తగ్గుముఖం పట్టాయి. మండుటెండలు ముదిరాయి. చెరువులో 
నీళ్ళు ఇంకిపోసాగాయి. అంతలో చేపలు పట్టే జాలరులు చెరువుచుట్టూ ఉత్సాహంగా కమ్ముకొనగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 405 


క. వెరవున నూంతల నెత్తెల(। గరముల మత్స్యముల( బట్టి కడు సంతసముం 


బొరయుచు. ద్రాళ్ళం గ్రువ్వంగం। గర మూహించి మది. బ్రాప్తకాలజ్ఞాండున్‌. 193 
ప్రతిపదార్థం: వెరవునన్‌= ఉపాయంతో; ఊంతలన్‌= చేపలు పట్టే బుట్టలతో; ఎత్తెలన్‌= చేపలు పట్టే అడ్డువలలతో; కరములన్‌= 
విడి చేతులతోనూ; మత్స్యములన్‌= చేపలను; పట్టి= పట్టుకొని; కడుసంతసమున్‌= మిక్కిలి సంతోషాన్ని; పొరయుచున్‌= పొందుతూ; 
త్రాళ్ళన్‌= తాళ్ళను; క్రువ్వంగన్‌= కూర్చుతుండగా; ప్రాప్తకాలజ్ఞాండున్‌= ప్రాప్తకాలజ్ఞాడు; మదిన్‌= మనసులో; కరము+ఊహించి= 
ఎంతగానో ఆలోచించి. 


తాత్సర్యం: చేపలు పట్టే బుట్టలతో, అడ్డు వలలతో, విడి చేతులతో ఎంతో నేర్పుగా జాలరులు చేపలను 
పట్టుకొన్నారు. ఎంతో సంతోషిస్తూ తాళ్ళను కూర్చుతున్నారు. అంతలో (ప్రాప్తకాలజ్ఞుడు మనసులో చాలాసేపు 
ఆలోచించుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 
క “ఇందొక త్రాడు గటిచి యే । నొందంగా గ్రుచ్చినట్ల యుండెద; వీ రీ 

క్రందుకొనుట మానంగ న మందత । నది యెడల విడిచి మడువు దథిసెదన్‌.” 194 
ప్రతిపదార్థం: ఇందున్‌= ఈ చేపలు కూర్చిన (త్రాళ్ళల్లో; ఒకత్రాడు= ఒక తాడును; కజచి= పళ్ళతో నొక్కిపట్టి; ఏన్‌= నేను; 
ఒందంగాన్‌= చక్కగా (గుచ్చిన; అట్ల= గుచ్చినట్టుగానే; ఉండెదన్‌= ఉంటాను. వీరు= ఈ జాలర్షు; ఈ (క్రందుకొనుట= చుట్టూ 
కమ్ముకొని చేపలు పట్టటం; మానంగన్‌= ఆపగానే; అమందతన్‌= ఆలస్యంలేకుండా, వెంటనే; అది= ఆ తాడును; ఎడలవిడిచి= 
విడిచిపెట్టి, వదలి; మడువు= చెరువును; దణిసెదన్‌= చేరుకొంటాను. 
తాత్సర్యం: “చేపలు కూర్చిన తాళ్ళలో చక్కగా గుచ్చిన చేపవలె ఒక తాడును కరచి పట్టుకొంటాను. జాలరులు 
చేపలు పట్టటం ఆపగానే చటుక్కున ఆ తాడును వదలిపెట్టి మడుగును చేరుకొంటాను.' 


క. అని యొక గుదిమీల నడుమ । నెనయంగా( దూటి కటిచి యిరుదౌడల. ద్రా 

డొనరంగ బట్టుకొని గ్రు। చ్చిన చందము దో(ప మూర్చం జెందిన భంగిన్‌. 195 
ప్రతిపదార్థం: అని= అనుకొని; ఒక గుది= చేపలు గుచ్చిన గుత్తిలోని; మీలనడుమన్‌= చేపల మధ్యలో; ఎనయంగాన్‌= 
పొందికగా; తూటి= చొరబడి; కజచి= పళ్ళతో నొక్కిపట్టి; ఇరుదౌడలన్‌= రెండు దవుడలతో; త్రాడు= తాడును; ఒనరంగన్‌= 
ఒప్పునట్టుగా; పట్టుకొని= కరచుకొని; (గ్రుచ్చిన చందము తో(పన్‌= గుచ్చినట్టే అగపడేటట్టు; మూర్చన్‌+చెందిన భంగిన్‌= 
సొమ్మసిల్లిన దానివలె. 
తాత్పర్యం: అని అనుకొని చేపల గుత్తిలోకి దూరి, రెండు దవుడలతో తాడును కరచి పట్టుకొన్నది. గుచ్చిన చేపలవలె 
సొమ్మసిల్లిన దానివలె. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. ఉన్నంత వేట దీటి యగ్గుదిగల యతండు. 196 


ప్రతిపదార్థం: ఉన్న+అంతన్‌= ఉండినంతలో; వేంట తీటీ= చేపలు పట్టటం చాలించి; ఆ+గుది+కల+అతండు= ప్రాప్రకాలజ్ఞుడు 
ఉండు గుత్తి పట్టుకొన్నవాడు. 

తాత్సర్యం: ఉండగా ఆ చేపల గుత్తి పట్టుకున్న జాలరివాడు చేపలు పట్టటం ఆపి. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


క తెలినీట రొంపివోవం । దొలుచు నెడం ద్రాడు విడిచి దురితంబునకుం 
దొల(గి పొరదప్పి యందొక । జలచర మున్న యెడకే(గె సంభ్రాంతగతిన్‌. 197 


ప్రతిపదార్థం: తెలినీటన్‌= తేటనీళ్ళలో; రొంపి+పోవన్‌= బురద పోయేటట్లు; తొలుచు+ఎడన్‌= కడిగేటప్పుడు; త్రాడు= తాడును; 
విడిచి= వదలి; దురితంబునకున్‌= ఆపదనుంచి; తొలంగి= తప్పుకొని; పొర+తప్పి= అపాయాన్ని దాటి; సంభ్రాంతగతిన్‌= 
తొట్రుపడుతూ; అందున్‌= అక్కడ; ఒక జలచరము= మరొక చేప; ఉన్న+ఎడన్‌= ఉన్నచోటికి; ఏఠాన్‌= పోయింది. 
తాత్సర్యం: మంచి నీళ్ళల్లో బురద పోయేటట్టు జాడించేటప్పుడు తాడును వదలిపెట్టి ఆపదనుండి తప్పించుకొన్నది. 
ప్రమాదాన్ని దాటి తత్తరపడుతూ అక్కడే మరోచేప ఉన్నచోటికి పోయింది. 


క ముట్టంబడి దీర్హసూత్రుం డిట్ట । ట్టరుగంగ నుపాయ మేది యొకనిచేం 

బట్టువడె. దనదు డెందము । పట్టు వదలి చకిత వికల భావేంద్రియుందై. 198 
ప్రతిపదార్థం: ముట్టన్‌+పడి= చుట్టుముట్టబడి; దీర్భసూ(త్రుండు= దీర్భసూత్రుడు; ఇట్టు+అట్టు= ఇటువైపు, అటువైపు; అరుగంగన్‌= 
వెళ్ళటానికి; ఉపాయము+ఏది= ఉపాయం లేనిదై; చకిత= భయపడి; వికల= చెదరిన; భావ= మనోవికారం; ఇంద్రియుండు+ఐ= 
చర్మం మొదలైన జ్ఞానేంద్రియాలు కలవాడై; తనదు డెందము= తన గుండె; పట్టు వదలి= దిటవు సడలి; ఒకనిచేన్‌= ఒక జాలరిచేత; 
పట్టుపడెన్‌= చిక్కింది. 
తాత్సర్యం: జాలర్లు చుట్టుముట్టగా దీర్భసూ(త్రుడు ఎటూ పోయే వీలులేక ఉపాయం తట్టక ఒక జాలరి చేతిలో 
చిక్కింది. అపుడు భయంతో శరీరం స్వాధీనంలో లేదు. గుండె పట్టు తప్పింది. 


క విను దౌదవ్వుల గార్యము । గనికొని వలయుపని మున్న కావింప(గ నే 


రనిజడుండు దీర్లసూత్రుం । డను నమ్మత్య్యంబు భంగి నాపద నొందున్‌. 199 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! వినవలసింది; దౌదవ్వులన్‌= దూరంలో ఉండగానే (చాలా కాలం ఉండగానే); కార్యము= 
పనిని; కనికొనివలయున్‌= తెలిసికొనాలి; పని= పనిని; మున్న= ముందుగానే; కావింప(గనేరని= చేసికొనలేని; జడుండు= 
మూర్భుడు; దీర్భసూత్రుండు+అను= దీర్భసూ[త్రుడనే; ఆ+మత్స్యము+భంగిన్‌= ఆ చేపవలె; ఆపదన్‌= విపత్తును; ఒందున్‌= 
పొందుతాడు. 
తాత్పర్యం: దూరదృష్టితో పనిని ముందుగానే తెలిసికొనాలి. అట్టా ముందుగా పనిని చక్కదిద్దుకొనలేని మూర్చుడు 
దీర్భసూత్రు డనే చేపవలె ఇబ్బందులు పడతాడు. 
తే. అప్పటికిం దోంచినట్టులు దప్పకుండ । ననువుతో ధృతి గల్లి కార్యంబు నడపు 

నతండు ప్రాప్తకాలజ్ఞాఖ్యు నట్లపోలె.। బరమ సంశయ మయ్యెడు బ్రదుకు గాంచు. 200 


ప్రతిపదార్థం: అప్పటికిన్‌= ఆ సమయానికి; తోంచినట్టులు= తట్టిన విధంగా; తప్పక ఉండన్‌= తప్పనిసరిగా; అనువుతోన్‌= 
ఉపాయంతో; ధృతి+కల్లి= ధైర్యంతో ఉండి; కార్యంబు= పనిని; నడపున్‌+అతండు= జరిపేవాడు; (ప్రాప్తకాలజ్ఞ+ఆఖ్యు+ అట్టపోలెన్‌= 
ప్రాప్తకాలజ్ఞాడివలె; పరమ సంశయము+అయ్యెడు= ఎక్కువ సందేహానికి చోటిచ్చే; బ్రదుకు= జీవనాన్ని; కాంచున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: అప్పటికి తట్టినట్టు ఉపాయంతో ధైర్యంగా పనిచేసికొనేవాడు ప్రాప్తకాలజ్ఞాడివలె ఎపుడూ సందేహంతో 
కూడిన బతుకు బతుకుతాడు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 407 


క ధుర్యత ననాగతము లగు । కార్యము లూహించి పని తగం జేయు నయా 
చార్యుండు సౌఖ్యము బొరయును । నార్యస్థితి దీర్షదర్శి యను మీను క్రియన్‌.” 201 


ప్రతిపదార్థం: ధుర్యతన్‌= సమర్థంగా; న+ఆగతములు+అగు+కార్యములు= రాబోయే పనులను; ఊహించి= భావించి; పని= 
పనిని; తగన్‌+చేయు= తగినట్టుగా చేసే; నయాచార్యుండు= నీతివేత్త; ఆర్యస్థితిన్‌= మన్నించదగ్గట్టు; దీర్భదర్శి+ అను= దీర్భదర్శి 
అనే; మీనుక్రియన్‌= చేపవలె; సౌఖ్యమున్‌= సుఖాన్ని; పొరయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: రాబోయే పనిని ముందుగా ఊహించుకొని సమర్ధంగా ఆ పనిని యుక్తిగా చేసికొనే నీతిమంతుడు 
దీర్హదర్శి అనే చేపవలె సుఖంగా ఉంటాడు”. 


పలితరోనుశు లను మూషిక మార్జాలంబుల సంవాద ప్రకారము (సం. 12-136-18) 


వ. అనిన విని ధర్మనందనుండు 'పెక్కండ్రు పగజకు నగ్గమై హీనబలుం డైన నరపతి యెప్పరుసున నాపద 
నిస్తరించువాణి' డని యడిగిన నప్పుడమిటేనితో భీష్ముండు 'మార్జాల మూషిక సంవాదం బను నితిహాసంబు 
గల; దది నీదగు ప్రశ్నంబునకు సదుత్తరం బగు విను' మని యిట్లనియె. 202 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= విని; ధర్మనందనుండు= ధర్మరాజు; పెక్కం(డ్రు= ఎక్కువమంది; పగబుకున్‌= పగవాళ్ళకు; 
అగ్గము+ఐ= లోబడి; హీనబలుండు+ఐన= బలం తగ్గిన; నరపతి= రాజు; ఏ+పరుసునన్‌= ఏవిధంగా; ఆపదన్‌= విపత్తును; 
నిస్తరించువాండు?= దాట గలవాడు?; అని; అడిగినన్‌= అడగగా; ఆ పుడమిటేనితోన్‌= ఆ ధర్మరాజుతో; భీష్ముండు= భీష్ముడు; 
మార్జాల= పిల్లీ; మూషిక= ఎలుక; సంవాదంబు+అను= సంభాషణ మనే; ఇతిహాసంబు= మునుపటి కథ; కలదు= ఉన్నది; అది= 
ఆ కథ; నీదగు= నీకు సంబంధించిన; ప్రశ్ళంబునకున్‌= అడిగినదానికి; సత్‌+ఉత్తరంబు+అగున్‌= మంచి సమాధానం అవుతుంది; 
వినుము= వినవలసింది; అని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అనగానే ధర్మరాజు ఎంతో మంది శత్రువులచే చిక్కి బలం కోల్పోయిన రాజు ఆ ఆపదనుండి ఎట్లా 
గట్టెక్కుతాడు?' అని ప్రశ్నించాడు. భీష్ముడు పిల్లి ఎలుకల సంవాదం అనే పూర్వపు కథ వింటే నీ ప్రశ్నకు సమాధానం 
దొరుకుతుంది. ఆలకించు'మంటూ ఈ విధంగా అన్నాడు. 
సీ. “అడవిలో నొక మజ్టియడుగున లాగలC। బలితుండు నా నొక్కయెలుక యుండు; 

నమ్మహీజముమీంద ననిశంబు రోమశుం । డను పిల్లి వసియించు; నా సమీప 

మున సంజకడ నిత్యమును మృగంబుల । కురులొడ్డి వేకువ వచ్చి యొక్కమాల. 

డగపడ్డ వాని గొం చరుగు; నొకప్పు డా | హారంబునకు. బిల్లి యచట దిరుగ6 


తే బోయి యురి. బడియుండంగం బొంచిచూచి । భయము దక్కియచ్చోటన పలితు€ డెరకు. 
గ్రుమ్మరంగం జంద్రకుం డను గూబపులుంగు | హలికు( డను ముంగిసయు నింత నంత. దోంచె. 203 


ప్రతిపదార్థం: అడవిలోన్‌= అటవిలో; ఒక మజ్జి= ఒక మర్రిచెట్టు; అడుగునన్‌= (క్రిందిభాగంలో; లాగలన్‌= కలుగులలో; 
పలితుండునాన్‌= పలితుడనే పేరుగల; ఒక్క ఎలుక= ఒక ఎలుక; ఉండున్‌= ఉండేది; ఆ+మహీజముమీందన్‌= ఆ చెట్టు మీద; 
అనిశంబున్‌= ఎపుడూ; రోమశుండు అను పిల్లి= రోమశుడనే పేరుగల పిల్లి; వసియించున్‌= ఉండేది; ఆ సమీపమునన్‌= ఆ 
దగ్గరలోనే; సంజకడన్‌= సాయంవేళలో; నిత్యమును= (ప్రతిదినం; మృగంబులకున్‌= జంతువులకు; ఉరులు= ఉచ్చులు; ఒడ్డి= 
పన్ని; వేకువ వచ్చి= తెల్లవారుజాముననే వచ్చి; ఒక్కమాలండు= ఒక మాలవాడు; అగపడ్డవానిన్‌= చిక్కిన వాటిని; కొంచున్‌+అరుగున్‌= 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 


తీసికొని పోతుండేవాడు; ఒకప్పుడు= ఒకనాడు; ఆహారంబునకున్‌= తిండికొరకు; పిల్లి; అచటన్‌= అక్కడకు; తిరుగన్‌పోయి= 
తిరగటానికి వెళ్ళి; ఉరిన్‌+పడి= ఉచ్చులో చిక్కుకొని; ఉండంగన్‌= ఉండగా; పలితుండు= పలితుడనే ఎలుక; పొంచి చూచి= 
దాగి ఉండి చూచి; భయము దక్కి= భయం వదలి; ఆ+చోటన్‌+అ= ఆ చెట్టు దగ్గరలోనే; ఎరకున్‌= తిండికొరకు; క్రుమ్మరంగన్‌= 
తిరుగుతుండగా; చం[ద్రకుండు+అను= చంద్రకుడనే; గూబపులుగు= గుడ్డగూబా; హలికు(డు+అను= హలికుడనే; 
ముంగిసయున్‌= ముంగిసా; ఇంతన్‌+అంతన్‌= ఈలోపల; తోంఛెన్‌= అగపడ్డాయి. 

తాత్సర్యం: ఒక అడవిలో మర్రిచెట్టు క్రింద ఉన్న కలుగులో పలితు డనే ఎలుక ఉండేది. ఆ చెట్టుపైన రోమశుడనే 
పిల్లి ఉంటూ ఉండేది. ఈ చెట్టుకు దగ్గరలోనే ఒక మాలవాడు అనునిత్యం సాయంకాలం జంతువులకు ఉచ్చులు 
పన్నేవాడు. ఆ ఉచ్చులో చిక్కుకొన్న వాటిని తెల్లవారగానే వచ్చి తీసికొని వెళ్ళుతుండేవాడు. ఒకనాడు పిల్లి తిండికొరకు 
వచ్చి ఆ ఉరుల్లో చిక్కుకొన్నది. దీన్ని పొంచి చూచిన ఎలుక నిర్భయంగా తన ఆహారం కొరకు తిరుగాడసాగింది. 
అంతలో చంద్రకు డనే గుడ్డగూబా, హలికు డనే ముంగిసా ఎలుక కంటబడ్డాయి. 


వ. ఎరలకైవచ్చియిట్లు దోచిన నయ్యెలుక యా రెంటి బారికిం దప్పిపోవరామి దలంచి బెగ్గలించియు దైర్యంబు 
కలిమిం గార్యం బూహించి యప్పిల్లిం గొండొక సేరం జనుచు దానితో నిట్లనియె. 204 


ప్రతిపదార్థం: ఎరలకున్‌+ఐ= మేతలకై; వచ్చి; ఇట్టు తోంచినన్‌= ఇట్టా అగపడగా; ఆ+ఎలుక= ఆ పలితుడు; ఆ రెంటి బారికిన్‌= 
ఆ గుడ్డగూబా ముంగిసల ఆపదనుండి; తప్పిపోవరామి= తప్పించుకొని వెళ్ళటానికి వీలు కాదని; తలంచి= తలపోసి; బెగ్గలించియున్‌= 
భయపడీ; ధైర్యంబు= దిటవుతనం; కలిమిన్‌= కలిగి ఉండటంవలన; కార్యంబు= చేయాల్సిన పనిని; ఊహించి= ఆలోచించుకొని; 
ఆ+పిల్లిన్‌= ఆ పిల్లిని; కొండొక= కొంచెంగా; చేరన్‌+చనుచున్‌= దగ్గరకు వెళ్ళుతూ; దానితోన్‌= ఆ పిల్లితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: తిండికొరకు వచ్చిన ఎలుకకు గుడ్డగూబా, ముంగిసా కంటబడ్డాయి. వాటి బారినుండి తప్పించుకొని 
పోయే వీలులేదని గ్రహించుకొన్నది. భయపడింది. ధైర్యం కూడదీసికొన్నది. ఏం చేయాలో ఊహించుకొన్నది. మెల్లగా 
పిల్లిని సమీపిస్తూ ఈ విధంగా అన్నది. 
క “ఉరి ద్రెవ్వ( గొటికి యిప్పుడ । వెరవార(గ నీకు నేను విడుగర సేయం 

దొరకొనుట నీదు భాగ్యం । బరిత్వము దొఅంగి మైత్రి యలవటుపు మదిన్‌. 205 
ప్రతిపదార్థం: ఉరి= ఉచ్చును; త్రెవ్వన్‌= తెగి పోయేటట్టు; కొటికి= పళ్ళతో కరిచి; ఇప్పుడ= ఇపుడే; వెరవు= నేర్పు; ఆరంగన్‌= 
ఒప్పేటట్లు; నీకున్‌= నీకు (పిల్లికి); నేను= నేను (ఎలుక); విడుగర= విడుదల; చేయన్‌+దొరకొనుట= చేయటానికి పూనుకొనటం; 
నీదు భాగ్యంబు= నీ అదృష్టం; మదిన్‌= మనసులో; అరిత్వము= పగను; తొజంగి= మాని; మైత్రిన్‌= మిత్రభావాన్ని; 
అలవణుపు(ము)= నేర్చుకొమ్ము. 
తాత్సర్యం: 'ఓ రోమశా! నేను నా నేర్పుతో నీ ఉరులను తెగకొరికి నిన్ను విముక్తుడిని చేస్తాను. నేను ఇట్టా చేయటానికి 
పూనుకొనటం నీ అదృష్టంగా భావించుము. మనస్సులోపలి పగను మానుకొము శః స్నేహభావాన్ని అలవరుచుకొము శః 


క ముంగికి గూబకు నగపడి | యంగంబులు వడ(కుచున్నయవి నా కిమ్మై 
సంగతి గలిగిన నీ యు । తృంగంబున నుండి భయము దక్కుదు నేనున్‌.' 206 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 409 


ప్రతిపదార్థం: ముంగికిన్‌= ముంగిసకూ; గూబకున్‌= గుడ్లగూబకు; అగపడి= కంటపడి; ఈ+మైన్‌= ఈ రీతిగా; అంగంబులు= 
అవయవాలు; వడంకుచున్‌+ఉన్నఅవి= వణకిపోతున్నాయి; నాకున్‌= నాకు (నీతో); సంగతి= స్నేహం; కల్షినన్‌= కలిగితే; 
నీ+ఉత్సంగంబునన్‌+ఉండి= నీ ఒడిలో ఉండి; నేనున్‌= నేను; భయము= భయాన్ని; దక్కుదున్‌= పోగొట్టుకొంటాను. 


తాత్సర్యం: ముంగిసా గుడ్లగూబా కంటబడ్డ దగ్గరనుండి నా శరీరం అంతా వణకుతున్నది. నాతో నీవు జట్టుకట్టితే 
సై ఒళ్ళో ఉండి భయం పోగొట్టుకొంటాను”. 


చ. అనవుడుం బిల్లి యిట్టులను 'నార్తశరణ్యు(డ వయ్యె; దిట్టి నీ 
కనఘ! హితంబు సేయ వలదయ్య? జగత్పతిసాక్షిగా6గ ని 
ప్పని దగ బూనితిన్‌; వెజిపు. బాచి ననుం గదియంగ రమ్ము వ 
చ్చిన నకులంబు గూబయును జేరంగ నేరవు నాకు నోడుటన్‌.' 207 


ప్రతిపదార్థం: అనవుడున్‌= ఎలుక చెప్పగానే; పిల్లి; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నది; ఆర్తశరణ్యుండవు= ఆపదలో ఉన్నవాళ్ళను 
రక్షించేవాడవు; అయ్యెదు= అవుతావు; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; ఇట్టి= ఇట్టాంటి; నీకున్‌= నీకు; హితంబు= మేలు; 
చేయవలదు+అయ్య!= చేయవద్దా!; జగత్పతి సాక్షిగాంగన్‌= భగవంతుడి సాక్షిగా; ఈ+పనిన్‌= నిన్ను కాపాడే పనిని; తగన్‌= 
ఒప్పేటట్టు; పూనితిన్‌= చేయపూనుకొన్నాను; వెజపున్‌+పాచి= భయాన్ని వదలి; ననున్‌= నన్ను; కదియంగన్‌= నా దరి చేరటానికి; 
రమ్ము= రావలసింది; వచ్చినన్‌= అట్టా వస్తే; నకులంబు= ముంగిసా; గూబయును= గుడ్డగూబా; నాకున్‌= నాకు; ఓడుటన్‌= 
భయపడటం వలన; చేరంగన్‌+నేరవు= దరిదాపులకు రాలేవు. 


తాత్సర్యం: ఎలుకతో పిల్లి ఇట్లా అన్నది. 'నీవు ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునే స్వభావం కలవాడివి. ఓ పుణ్యాత్ముడా! 
నీకు ఉపకారం చేయాల్సిందే. దేవుడి సాక్షిగా నిన్ను కాపాడాలనుకొన్నాను. భయపడకుండా నా దగ్గరకు రమ్ము. 
గుడ్డగూబా ముంగిసా నన్ను చూస్తే భయపడతాయి. కాబట్టి దరిదాపులకు రావు. దూరంగా పారిపోతాయి”. 


ఆ. అనిన నట్ల యగుట నాత్మ నెలథిందియ । కాదె సంధియైన నాదు బ్రదుకు 
నీదు విడుగరయును నిజమగు టూహించి । నిన్ను! జెందె బుద్ది నిశ్చయంబు. 208 


ప్రతిపదార్థం: అనినన్‌= అట్టా అనగానే; అట్టు+అగుటన్‌= అట్టా అవుతుందని; ఆత్మన్‌+ఎజింగియ+కాదె?= మనసులో గ్రహించుకొని 
కాదా?; సంధి+ఐనన్‌= పొత్తు కుదిరితే; నా+(బ్రదుకున్‌= నా జీవనం; నీ+విడుగరయును= నీ విడుదలా; నిజము+అగుటన్‌= నిజం 
అవుతుందని; ఊహించి= ఆలోచించి; బుద్ది నిశ్చయంబు= మనస్సులోని నిర్ణయం; నిన్నున్‌+చెందెన్‌= నిన్ను పొందింది. 
తాత్సర్యం: అట్లా అనగానే ఎలుక, 'అట్లా అవుతుందని (గ్రహించుకొనే కదా! నీతో పొత్తు కుదుర్చుకొనాలనుకొన్నాను. 
దీనివలన నేను (బ్రతకటం, నీవు విడుదల అవటం రెండూ తీరతాయని నిర్ణయించుకొనే నిన్ను చేరాను”. 


క, అని పలికి పిల్లి పొదిగిట | ననయము నిశ్శంకవృత్తి నయ్యెలుక వసిం 
చిన జూచి యయ్యూలూకం । బును నకులము నచటు వాసి పోయె నిజేచ్చన్‌. 209 


ప్రతిపదార్థం: అని పలికి= అని ఎలుక మాట్లాడి; పిల్లి= పిల్లియొక్క; పొదిగిటన్‌= పొదిగిలిలో (ప్రక్కకు సందిటికి నడిమి భాగంలో); 
అనయమున్‌= ఎపుడూ; నిశ్ళంకవృత్తిన్‌= జంకూ గొంకూ లేని నడవడితో; ఆ+ఎలుక= ఆ పలితుడు; వసించినన్‌= ఉండగా; 
చూచి; ఆ+ఉలూకంబును= ఆ గుడ్డగూబా; నకులమున్‌= ముంగిసా; అచటు= ఆ చోటును; పాసి= వదలి; నిజ+ఇచ్చన్‌= తమ 
ఇష్టానుసారంగా; పోయెన్‌= పోయాయి. 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని పలికి ఎలుక ఏమాత్రం సందేహించకుండా పిల్లి పొదిగిట్లో ఉండటం చూచిన ఆ గుడ్డగూబా, 
ముంగిసా అక్కడినుండి తమ తోవన వెళ్ళిపోయాయి. 


క నకులము నులూకమును బో । కకు సంతస మందియుండి గ్రక్కున నమ్మూ 
షిక మయ్య్యురి చేరులు గొటు ।; కక యలసత నల్లనల్ల గబచుచు నుందెన్‌. 210 


ప్రతిపదార్థం: నకులమున్‌= ముంగిసా (హలికుడు); ఉలూకమును= గుడ్డగూబా (చంద్రకుడు); పోకకున్‌= వెళ్ళిపోవటానికి; 
సంతసమున్‌= సంతోషాన్ని; అంది+ఉండి= పొంది ఉండి; (గ్రక్కునన్‌= చప్పున; ఆ+మూషికము= ఆ ఎలుక; ఆ+ఉరిచేరులు= 
ఆ ఉచ్చు తాళ్ళను; కొణుకక= కొరికివేయక; అలసతన్‌= ఆలస్యంగా; అల్లన్‌+అల్లన్‌= మెల్ల మెల్లగా; కణచుచున్‌+ఉండెన్‌= 
కొరుకుతూ ఉన్నది. 


తాత్సర్యం: ముంగిసా, గుడ్డగూబా వెళ్ళిపోవటం చూచి ఎలుక ఎంతో సంతోషించింది. అనుకున్నట్టుగా పిల్లి 
ఉచ్చులను గబగబ కొరకకుండా మెల్లమెల్లగా కొరుకుతూ జాప్యం చేస్తూ ఉన్నది. 


వ. అమ్మెయి(బలితుండు గొనకొని యయ్యురిం గొటుకకుండుట యెతీంగి రోమశుం డిట్లనియె. 211 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ తీరుగా; పలితుండు= ఎలుక; గొనకొని= మొదలుపెట్టి; ఆ+ఉరిన్‌= ఆ ఉచ్చుతాళ్ళను; 
కొటుకక+ఉండుట= కొరక్కుండా ఉండటం; ఎటింగి= (గ్రహించి; రోమశుండు= పిల్లి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆ విధంగా ఎలుక ఉరితాళ్ళను తొందరగా కొరకకపోవటాన్ని పిల్లి పసికట్టి ఎలుకతో ఈ విధంగా 
అన్నది. 


క, _ '“తగునే యిట్లు? కృతార్గు(డ । వగు నీ కురి గొటుక కిట్టు లాలస్యము సే. 
త గటా! కృతఘ్వతకు నెల । వగు టొప్పునె కొజుకు కడంక నద్రోహుండవై." 212 


ప్రతిపదార్థం: కృతార్థుడవు+అగు= నెరవేరిన ప్రయోజనం కలవాడవగు; నీకున్‌= నీకు; ఇట్టు+తగునే?= ఇట్టా ఒప్పుతుందా?; 
ఉరి కొణుకక= ఉచ్చులను తెగకొరకకుండా; ఇట్టులు= ఈ తీరున; ఆలస్యము+చేంత= జాగుచేయటం; కటా!= అయ్యో; 
కృతఘ్నతకున్‌= చేసిన మేలు మరవటమనేదానికి; నెలవు+అగుట= ఉనికి పట్టవటం; ఒప్పునె?= తగుతుందా?; అద్రోహుండవై= 
కీడు చేయాలనే తలంపు లేనివాడవై; కడంకన్‌= పట్టుదలతో; కొటుకు(ము)= కొరకవలసింది. 


తాత్పర్యం: నావలన ప్రయోజనం పొందిన నీకు ఇది తగుతుందా? ఉరులను తెగ కొరకకుండా జాప్యం చేయటం 
ఒప్పుతుందా? చేసిన మేలు మరచిపోవటం న్యాయమా? కీడు తలపెట్టక పట్టుదలపట్టి కొరుకుము”. 


చ. అనుటయు నెల్కయిట్టు లను 'నాశ్రితరక్షణశీలు నిన్ను. దీ 
డున. బొరయింతునే? యిది కడుం జెడుగుందన; మేను భీతి నూ 
నిన మదితోడ నమ్మమిన నెట్టన యియ్యురి(ద్రెంప నియ్యెడన్‌ 
మనమున నెగ్గుగాం గొనకు మాలని గాంచిన యప్ట త్రెంచెదన్‌. 213 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఎల్క= ఎలుక; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా పలికింది; ఆశ్రిత రక్షణ శీలున్‌= అండ 
చేరినవాళను కాపాడే స్వభావం గల; నినున్‌= నిను; కీడునన్‌= ఆపదను; పొరయింతునే?= కలిగిసానా?; ఇది= కీడు తలపెటటం; 
ర న్స ల్లి బ్ర మ ఇ టె 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 411 


కడున్‌= ఎంతో; చెడుగుందనము= చెడ్డది; ఏను= నేను; భీతిన్‌+ఊనిన= భయం పొందిన; మదితోడన్‌= బుద్దితో, మనస్సుతో; 
నమ్మమిన= నమ్మలేకపోవటం వలననే; నెట్టన= వెంటనే; ఈ ఉరిన్‌= ఈ ఉచ్చును; త్రెంపన్‌= నుగ్గు చేయను; ఈ+ఎడన్‌= 
ఈ సమయంలో; మనమునన్‌= మనస్సులో; ఎగ్గుగాన్‌= తప్పుగా ద్రోహంగా (కీడుగా); కొనకు(ము)= తీసికొనకుము; మాలనిన్‌= 
మాలవాడిని; కాంచిన+అసష్ట= చూచినప్పుడే; (తెంచెదన్‌= తెంపుతాను. 


తాత్సర్యం: పిల్లి మాటలకు ఎలుక ఇట్టా జవాబిచ్చింది 'ఆశ్రయించినవాళ్ళను కాదనకుండా కాపాడే స్వభావం నీది. 
అట్లాంటి నీకు ఆపదను కలిగిస్తానా? కీడు తలపెట్టటం మంచిపని కాదు. నా భయంకొద్దీ నిన్ను నేను నమ్మలేక 
ఉరులు తెంపలేక పోతున్నాను. మనస్సులో తప్పు పట్టవద్దు. మాలవాడిని చూడగానే తాళ్ళను తెగగొరుకుతాను. 


క ఉరి(బాసి యేమి దలంతో | యరిత్వమున వినుము ప్రబలు(డైన యతనితో 
వెరవున సంధి యొనర్షియు( । గరంబు నమ్మమియ నీతిగా. గొండ్రు బుధుల్‌. 214 


ప్రతిపదార్థం: ఉరిన్‌ పాసి= ఉచ్చును వదలి; అరిత్వమునన్‌= శత్రుత్వంతో; ఏమి తలంతో= ఏం ఆలోచిస్తావో; వినుము= 
వినవలసింది; బుధుల్‌= జ్ఞానం కలవారు; (ప్రబలు(డు+ఐన+అతనితోన్‌= బలవంతుడైన పగవాడితో; వెరవునన్‌= ఉపాయంగా; 
సంధి= పొత్తు; ఒనర్చియున్‌= కుదుర్చుకొని; కరంబు= ఎక్కువ; నమ్మమియ= నమ్మకపోవటమే; బుధుల్‌= జ్ఞానవంతులు; నీతిగాన్‌= 
ధర్మంగా; కొం(డ్రు= (గ్రహిస్తారు. 


తాత్సర్యం: నీవు ఉచ్చులనుండి బయటపడి పగవలన ఏం ఆలోచిస్తావో? ఒక మాట వినుము. బలవంతుడైనవాడితో 


ఎంతో ఉపాయంగా పొత్తు పెట్టుకొన్నా, అతడిమీద ఎక్కువ నమ్మకం ఉంచుకొనటం నీతి కాదంటారు 
తెలిసినవాళ్ళు. 


ఉ. మాలనిరాక చూచి భయమర్దిత మైన మనంబుతోడ న 
కాలమునందు నీకు జనంగావలయున్‌ వెస మ్రానిపైకి నా 
యాలయముం జొరన్‌ సమయ; మప్పుడ నాకును గాన యత్రటి 
న్మేలొనరింతు; నమ్ము మిది నిక్కము గర్భము నీ వెబుంగవే?” 215 


ప్రతిపదార్థం: మాలని రాక చూచి= మాలవాడు రావటం చూచి; భయమర్దితము+ఐన= భయంతో బాధపడుతున్న; 
మనంబుతోడన్‌= మనస్సుతో; ఆ+కాలమునందున్‌= ఆ సమయంలో; నీకున్‌= నీకు; వెసన్‌= వెంటనే; (మ్రానిపైకిన్‌= చెట్టుమీదికి; 
చనంగాన్‌+వలయున్‌= వెళ్ళవలసి ఉంటుంది; నాకును= నాకు కూడా; అప్పుడు+అ= అప్పుడే; నా ఆలయమున్‌= నా నివాసాన్ని 
(బొరియను); చొరన్‌= చేరుకొనటానికి; సమయము= తగిన కాలం; కాన= కాబట్టి; ఆ+తణిన్‌= అదే సమయంలో; మేలు= 
ఉపకారాన్ని; ఒనరింతున్‌= చేస్తాను; నమ్ముము= విశ్వాసం ఉంచుము; ఇది; నిక్కము= నిజంగా; కర్ణము= చేయదగిన పని (అని); 
నీవు; ఎజుంగవే?= నీకు తెలియదా? 


తాత్పర్యం: మాలవాడి రాకను చూచి నీవు వణికిపోతూ చెట్టుపైకి పోతావు. అదే సమయంలో నేను కలుగులోకి 
పోతాను. అదుగో అపుడే నీకు ఉపకారం చేస్తాను. ఇదే నిజానికి చేయదగిన పని. నీకు తెలియనిది కాదు 
కదా!” 
క. అనవుడు నట్లేల తల(ప వినుము భవత్రాణరక్ష వెస€ జేసితి నే 

ననఘా! నీవును నమ్మెయి నను నాపదం బాపవలదె నమ్మి రయమునన్‌. 216 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; అనఘా!= ఓ పుణ్యవంతుడా!; అట్టు= ఆ విధంగా; తల(పన్‌+ఏల?= అనుకోవటం ఎందుకు?; 
వినుము= విను; నేన్‌= నేను; భవత్‌= నీ యొక్క; ప్రాణరక్ష= ప్రాణాలను కాపాడటం; వెసన్‌+చేసితిన్‌= వేగిరపడి చేశాను; నీవును= 
నీవు కూడా; ఆ+మెయిన్‌= అట్టాగే ననున్‌= నన్ను; నమ్మి= విశ్వసించి; రయమునన్‌= తొందరగా; ఆపదన్‌= విపత్తును; పాపవలదె?= 
తొలగించవద్దా! 

తాత్సర్యం: ఎలుకతో పిల్లి ఇట్లా బదులు పలికింది. 'ఓ పుణ్యాత్ముడా! అట్లా ఎందుకు ఆలోచిస్తావు. నేను నీ 
(ప్రాణాలను వెంటనే కాపాడాను కదా! నీవూ అట్లాగే నా మీద నమ్మకంతో చప్పున ఆపదను గట్టెక్కించవద్దా'. 


ఆ. అనినం బిల్లి కిట్టులను నెల్క'వేగిర | పడకు; ముచితకాలభావ్య మైన 

యత్నవిధి గదా సమగ్ర ఫలత్వంబు । నొందు; నొండు దల(ప కూరకుందు.” 217 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగానే; పిల్లికిన్‌= పిల్లికి; ఎల్క= ఎలుక; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నది; వేగిరపడకుము= 
తొందరపడకుము; ఉచితకాల= తగిన సమయంలో; భావ్యము+ఐన= ఉచితమయిన; యత్నవిధి+కదా= ప్రయత్నం తీరు కదా; 
సమ(గ ఫలత్వంబున్‌= సంపూర్ణ ఫలసిద్దిని; ఒందున్‌= పొందుతుంది; ఒండు= మరొకటి; తలంపక= తలపోయక; ఊరక+ఉండు= 
మిన్నకుండుము. 
తాత్పర్యం: తొందరపడవద్దు. 'సరైన తరుణంలో చేసిన ప్రయత్నమే సంపూర్ణంగా సఫలమవుతుంది. మరొకటి 
ఆలోచించకుండా ఊరుకొమ్ము'. 


వ. అనియి ట్లప్పలితుండును రోమశుండును నొండొరులతో మాటలాడుచుండ వేకువ యయ్యె; నట్టి 
యెడ. 218 


ప్రతిపదార్థం: అని యిట్ల్టు= అని ఈ విధంగా; ఆ+పలితుండును= ఆ ఎలుకా; రోమశుండును= ఆ పిల్లీ; ఒండొరులతోన్‌= ఒకళ్ళతో 
ఒకళ్ళు; మాటలు+ఆడుచున్‌+ఉండన్‌= మాట్లాడుకొంటూ ఉండగా; వేకువ+అయ్యెన్‌= తెల్లవారింది; అట్టి యెడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఇట్టా ఎలుకకు పిల్లికి సంవాదం కొనసాగుతుండగానే తెల్లవారింది. అపుడు. 


క _ తనతో గొందటు గుక్కలం। గొని యేతేరంగం గేలం గ్రూర కృపాణం 
బును భీకరభంగిగ వెస(। జనుదెంచెన్‌ మాల. డధికసంరంభమునన్‌. 219 


ప్రతిపదార్థం: తనతోన్‌= తనతోపాటు; కొందణు= కొంతమంది వేటగాళ్ళు; కుక్కలన్‌ కొని= వేటకుక్కలను తీసికొని; ఏతేరంగన్‌= 
రాగా; కేలన్‌= చేతిలో; క్రూరకృపాణంబును= పదునుగల కత్తి; భీకరభంగిగన్‌= భయం గొలిపేటట్టుండగా; మాలండు= మాలవాడు; 
అధిక సంరంభమునన్‌= ఎంతో అడావుడిగా; వెసన్‌= వేగంగా; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: కొంతమంది వేటగాళ్ళు వేటకుక్కలను వెంట తీసుకొని తనతోరాగా మాలవాడు చేత కరకు కత్తి 
పట్టుకొని భయం పుట్టేటట్టు తొందరతొందరగా ఎంతో ఆటోపంగా వచ్చాడు. 


ఆ. పరిఘనాము. డైన పాపాత్ము.। గని భయ మడరఈ బిల్లి యిట్టు లనియె 
“నేమి సేయువాండ? నిదె వచ్చె జముదూత । వోలె సత్వరముగ మాలవాండు. 220 
ప్రతిపదార్థం: పరిఘ నాము(డు+ఐన= పరిఘుడనే పేరుగల; పాపాత్మున్‌= పాపిష్టిని; కని= చూచి; భయము+అడరన్‌= భీతి 


ఎక్కువ కాగా; పిల్లి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నది; ఇంకన్‌= ఇంకా; ఏమిచేయువాండన్‌= ఏంచేసేది; జముదూత+పోలెన్‌= 
యముడి బంటువలె; మాలవాండు; సత్వరముగన్‌= వేగిరంగా; ఇదె వచ్చెన్‌= ఇదుగో వస్తున్నాడు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 413 


తాత్సర్యం: ఆతడిపేరు పరిఘుడు. ఈ పాపిస్టిని చూచిన పిల్లి 'యమకింకరుడివలె మాలవాడు ఇటే గబగబా 
వస్తున్నాడు. ఇంక నేను ఏం చేసేది? అని మరింత భయపడసాగింది. 


క. అనిన విని 'యోడ కోడకు' | మనుచుం దెగ€ గొటికె వేగ మయ్యురి( బలితుం 
డనయము. జకితాత్ముండై । చనియెన్‌ రోమశు(డు నవనిజముపైకి వెసన్‌. 221 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగానే విన్నవాడై; పలితుండు= ఆ ఎలుక; ఓడకు+ఓడకుము; అనుచున్‌= భయపడకుము 
భయపడకుము అంటూ; ఆ+ఉరిన్‌= ఆ ఉచ్చును; వేగము= చకచక; తెగన్‌ కొటికెన్‌= తుక్కుతుక్కుగా తెగిపోయేటట్లు కొరికింది; 
రోమశుడు= పిల్లి; అనయమున్‌= ఎంతో; చకిత+ఆత్ముండు+ఐ= కలవరపడ్డదై; అవనిజముపైకిన్‌= చెట్టుమీదికి; వెసన్‌= వడివడిగా; 
చనియెన్‌= పోయింది. 


తాత్సర్యం: ఎలుక అదంతావిన్నది. భయపడకుమని పిల్లితో చెప్పి చకచక ఉచ్చులు కొరికి తెంపేసింది. కలవరపడ్డ 
మనస్సుతో పిల్లి చకచక చెట్టుమీదకు ఎక్కింది. 


చ. ఎలుకయు బొక్కలోపలికి నేంగి ముదంబున( బొంచి చూడ సం 
కులముగ నే(గుదెంచి పరిఘుం డురి నుగ్గగు టెల్ల జూచి ని 
ష్పలతకు( జిత్తమెంతయు విషాదము వొంద6గ6 బోయె. బిల్లి య 
య్యెలుకకు నిట్లనుం జెవికి నింపగు రీతి నుదాత్త భంగిగన్‌. 222 


ప్రతిపదార్థం: ఎలుకయున్‌= ఎలుకా; బొక్కలోపలికిన్‌= కలుగులోకి; ఏంగి= వెళ్ళి; ముదంబునన్‌= సంతోషంగా; 
పొంచిచూడన్‌= దాగి ఉండి చూస్తుండగా; పరిఘుండు= ఆ మాలవాడు; సంకులముగన్‌= సందడిగా; ఏంగుదెంచి= వచ్చి; 
ఉరి= ఉచ్చు; ఎల్లన్‌+నుగ్గగుటన్‌+చూచి= అంతా నజ్ఞు నజ్ఞు కావటం చూచి; నిష్టలతకున్‌= ప్రయోజనంలేకపోవటానికి; చిత్తము= 
మనస్సు; ఎంతయున్‌= ఎంతో; విషాదము+పొందంగన్‌= దుఃఖాన్ని పొందగా; పోయెన్‌= వెళ్ళిపోయాడు; పిల్లి; ఆ+ఎలుకకున్‌= 
ఆ ఎలుకతో; చెవికిన్‌ ఇంపగు రీతిన్‌= వినటానికి తియ్యగా ; ఉదాత్తభంగిగన్‌= గౌరవభావంతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా 
పలికింది. 


తాత్పర్యం: ఎలుక కలుగులోకి దూరి సంతోషపడుతూ తొంగిచూస్తుండగా పరిఘుడు ఎంతో సందడిచేస్తూ వచ్చాడు. 


ఉచ్చులన్నీ నుగ్గునుగ్గయి ఉండటం చూచాడు. ఫలం దక్కలేదని ఎంతో బాధపడ్డాడు. వెనుతిరిగి వెళ్ళాడు. అపుడు 
ఎలుకతో పిల్లి చెవి కింపైన మాటలను ఎంతో గౌరవభావంతో ఇట్లా మాట్టాడింది. 


ఆ. _ 'మేలుసేసి తగిన మిత్తునిం బడసి త । తృుచరితముల వచ్చు సుఖము లనుభ 

వింపం జూచుటుడిగి వేర్పడి యుండుట । యరయ నీతివిదుల తెరువుగాదు. 223 
ప్రతిపదార్థం: మేలు+చేసి= ఉపకారం చేసి; తగిన= తగ్గ; మిత్రునిన్‌+పడసి= స్నేహితుడిని పొంది; తద్‌ సుచరితములన్‌= 
ఆతడి మంచి నడవడికలచేత; వచ్చు సుఖములు= కలిగే సౌఖ్యాలు; అనుభవింపన్‌+చూచుట= సుఖించటం; ఉడిగి= మాని; 
వేర్పడి+ఉండుట= విడివడి ఉండటం; అరయన్‌= విచారించగా; నీతి విదుల= నీతి శాస్త వేత్తల; తెరువు+కాదు= పద్దతి 
కాదు. 
తాత్సర్యం: 'మంచి ఉపకారం చేసి మంచి మి(త్రుడిని సంపాదించుకొని అతడి నడతలవలన కలిగే సౌఖ్యాలు 
అనుభవించకుండా వేరువేరుగా ఉండటం నీతివేత్తల పద్దతి కాదు. 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనఘ! భయంబు నొందు టిది యారయ బేల(దనంబు; నెమ్మిమై 
మును నను నమ్మి చెంది భయమోక్షణముం గని నాకు జాల మే 
లొనర(గ జేసి తీవు; దుది నుల్లమునం దగ విశ్వసింప కి 
ట్లునికి సుఖంబె? నాదుసిరి కుక్తుండ వయ్యెదు రమ్ము ప్రీతితోన్‌. 224 


ప్రతిపదార్థం: అనఘ!= పాప రహితుడా!; భయంబున్‌= భయాన్ని; ఒందుట= పొందటం; ఇది; ఆరయన్‌= విచారించగా; 
బేలందనంబు= పిరికితనం; నెమ్మిమైన్‌= సంతోషంతో; మును= మునుపు; ననున్‌ నమ్మి= నన్ను నమ్ముకొని; చెంది= చేరి; 
భయమోక్షణమున్‌+కని= భయవిమోచనాన్ని పొంది; ఈవు= నీవు; నాకున్‌= నాకు; చాల మేలు= ఎంతో ఉపకారాన్ని; ఒనరంగన్‌= 
తగ్గట్టుగా; చేసితి= చేశావు; తుదిన్‌= చివరకు; ఉల్లమునన్‌= మనస్సునందు; తగన్‌= ఒప్పేటట్టు; విశ్వసింపక= నమ్మక; ఇట్టు+ఉనికి= 
ఇట్లా ఉండటం; సుఖంబె?= సంతోషమా?; నాదు సిరికిన్‌= నా కలిమికి; ఉక్తుండవు= తగినవాడివి, యోగ్యుడవు; అయ్యెదు= 
అవుతావు; టప్రీతితోన్‌= ప్రేమతో; రమ్ము= రావలసింది. 

తాత్పర్యం: 'ఓ పుణ్యాత్ముడా! భయం కలగటం అనేది ఆలోచిస్తే అది పిరికితనమే. సంతోషంగా ముందు నన్ను 
నమ్మి భయాన్ని పోగొట్టుకొని నాకు మేలు చేశావు. చివరకు నన్ను నమ్మకపోవటం సంతోషమేనా? నీవే నాకలిమిని 
అనుభవించదగ్గవాడవు. ప్రీతితో రమ్ము. 


క. బలవంతు లైన చుట్టం । బులు నేనును నీకు మేలు వొనరింపంగ ని 

మ్ముల మనుట యొప్పదే? నను€ । గలిసి మెలగు; విడువు శంక64 గను మభిమతముల్‌.' 225 
ప్రతిపదార్థం: బలవంతులు+ఐన= ప్రబలులైన ((ప్రసిద్దులైన); చుట్టంబులు= బంధువులు; నేనును= నేనుకూడా; నీకున్‌= నీకు; 
మేలు= ఉపకారం; ఒనరింప(గన్‌= అందించగా; ఇమ్ములన్‌= చక్కగా; మనుట= బతకటం; ఒప్పుదే= తగదా; ననున్‌= నన్ను; 
కలిసి= కూడి; మెలంగు= మసలుకొమ్ము; శంకన్‌= సంశయాన్ని; విడువు= వదలుకొమ్ము; అభిమతముల్‌= ఇష్టమైనవి; కనుము= 
పొందుము. 
తాత్పర్యం: బలవంతులైన చుట్టాలూ నేనూ నీకు మంచి చేస్తాం. నాతో కలిసి మెలసి ఉండుము. చక్కగా బ్రదుకుదాం. 
సందేహించకుము. నీ కోరికలన్నీ తీర్చుకొమ్ము. 


వ. అనిన విని యప్పలితుండు రోమశునితో 'నీ పలుకు లుచితంబులు; నా మాటలు విను మని 
యిట్లనియె. 226 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; ఆ+పలితుండు= పలితుడనే ఆ ఎలుక; రోమశునితోన్‌= పిల్లితో; నీ పలుకులు= నీ 
మాటలు; ఉచితంబులు= న్యాయమైనవే; నా మాటలు= నా వచనాలు; వినుము+అని= ఆలకించుమని; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్సర్యం: ఎలుక పిల్లితో 'నీ వాక్కులు ఉచితమైనవే. నా మాటలు కూడా వినుము” అన్నది. 


చ. అరులను మిత్రులం దెలియ నారయు టెంతయు సూక్ష కృత్య మ 
వ్వెర వతి దుర్లభం; బరులు వీ రన నుండియు మిత్రభావముం 
బొరయుటయున్‌ సుహృజ్జనుల పోలికి గల్గియు శత్రుతాగుణ 
స్ఫురణ యొకప్ప్తు సూపుటయు. జూతుము గాదె ధరిత్రి నెల్లెడన్‌. 227 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 415 


ప్రతిపదార్థం: అరులను= పగవాళ్ళను; మిత్రులన్‌= స్నేహితులను; తెలియన్‌+ఆరయుట= స్పష్టంగా కనుక్కొనటం; 
ఎంతయున్‌= ఎంతో; సూక్ష్మకృత్యము= అతి సూక్ష్మం అయినపని; ఆ+వెరవు= ఆ ఉపాయం; అతిదుర్లభంబు= పొందటం 
ఎంతో కష్టం; అరులు= పగవాళ్ళు; వీరు+అనన్‌+ఉండియున్‌= వీరే అనదగి ఉన్నా; మిత్రభావమున్‌= స్నేహాన్ని; పొారయుటయున్‌= 
పొందటమూ; సుహృద్‌ జనుల పోలికి+కల్లియున్‌= మిత్రులవలె ఉంటూ; శత్రుతాగుణ= పగవాడనే భావం; స్ఫురణమున్‌= 
తోచటమున్నూ; ఒకప్టు= ఎపుడైనా; చూపుటయున్‌= ప్రదర్శించటమున్నూ; ధరిత్రిన్‌= నేలమీద (లోకంలో); ఎల్ల+ఎడన్‌= అంతటా; 
చూతుము+కాదె!= చూస్తున్నాం కదా! 


తాత్సర్యం: 'వీడు పగవాడు, వీడు నేస్తగాడని తెలిసికొనటం సూక్ష్మమైన విషయమే. ఆ నేర్పు అందరికీ లభించదు. 


శత్రువులు అనుకొన్నవారు మిత్రులవటం, మిత్రులనుకొన్నవారు శృత్రువులవటం లోకంలో అంతటా చూస్తున్నాం 
కదా! 


వ. కావున నిన్ను! బెద్ద గదియుట గర్దంబు గాదు; నీవును మద్వశగతిం బొందుట( జూచితేనియు నేమజంజన; 
దెట్లంటేని. 228 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నిన్నున్‌= నీ గురించి; పెద్ద+కదియుట= మరింత చేరువ అవటం; కర్ణంబు కాదు= తగిన 
పని కాదు; నీవును= నీవు కూడా; మత్‌+వశగతిన్‌+పొందుట= నాకు వశమై ఉండటం; చూచితేనియున్‌= చూస్తే; ఏమణజన్‌+చనదు= 
అజా(గ్రత్తగా ఉండటం తగదు; ఎట్టంటేని= ఎట్టాగంటే. 


తాత్సర్యం: కాబట్టి నిన్ను చేరటం తగదు. నీవు నాకు లోబడి ఉండటం చూచి పరాకుపడటం కూడదు. 


క. బలవద్రిపులు ప్రయోజన । ములకై లోంబడుట గల్గు. బొలముల నేనుం 
గులు దీమంబుల పజ్జం ద । గిలి నెట్టన పట్టువడిన క్రియ జతురమతీ! 229 


ప్రతిపదార్థం: చతురమతీ!= బుద్దిమంతుడా!; పొలములన్‌= అడవులలో; ఏనుంగులు= ఏనుగులు; దీమంబుల పజ్జన్‌= వేటగాళ్ళు 
మచ్చిక చేసి ఉంచిన పశువుల వెంటపడి; తగిలి= చిక్కి; నెట్టన= వెంటనే; పట్టువడిన క్రియన్‌= దొరికిపోయినట్టు; బలవత్‌+రిపులు= 
బలవంతులైన శత్రువులు; ప్రయోజనములకున్‌+ఐ= స్వార్థం కొరకు; లోంబడుట= వశమవటం; కల్లున్‌= జరుగుతుంది. 


తాత్పర్యం: అడవులలో ఏనుగులు వాటిని పట్టుకొనటంకొరకు ఉంచిన ఎరలవలన చిక్కుకొని లొంగినట్టు పగవాళ్ళు 
తమ స్వార్ధం కొద్దీ లోబడుతుంటారు. 


చ. అరియెడ మిత్రభావ మొక యప్పుడు కార్యము పొంటెం గల్గిన 
న్వెరవున( బాము. బట్టునెడ నిక్కము నమ్మక దానివాతికిం 
గరము దొలంగ6 జేయునరు కర్ణము వట్టి చరించుటొప్పదే! 
పొరుగున నుండి నీకు హితముం దగ జేసిద నెప్తు పంచినన్‌. 230 


ప్రతిపదార్థం: కార్యము పొంటెన్‌= అవసరాల కొరకు; అరిఎడన్‌= పగవాళ్ళపట్ల; ఒక+అప్పుడు= ఒకసారి; మిత్రభావము= మిత్రుడనే 
భావం; కల్గినన్‌= కలుగగా; పామున్‌ పట్టు+ఎడన్‌= పామును పట్టుకొనేటప్పుడు; నిక్కము= నిజంగా; నమ్మక= నమ్మకం లేకుండానే; 
దాని వాతికిన్‌= దాని నోటికి; కరము= చేయి; తొలంగన్‌+చేయు= తీసివేసే; నరుకర్ణము+పట్టి= మనుష్యుడి పనిననుసరించి; 
వెరవునన్‌= ఉపాయంతో; చరించుట= మెలగటం; ఒప్పుదే?= తగదా?; పొరుగునన్‌= ఇరుగున (ప్రక్కన); ఉండి; ఎపుడు పంచినన్‌= 
ఎపుడు కోరినా; నీకున్‌= నీకు; హితమున్‌= మేలును; తగన్‌= ఒప్పిదంగా; చేసెదన్‌= చేస్తాను. 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అవసరాన్నిబట్టి ఒకొక్కప్పుడు శత్రువు మిత్రుడుగా అనిపించవచ్చును. పామును పట్టుకొనేటప్పుడు 
దానిని నమ్మక దాని నోటినుండి చేయిని తొలగించే మనిషివలె ఉపాయంతో ఉండాలి. నీవు ఎప్పుడు కోరితే అపుడు 
నీ ప్రక్కనే ఉండి నీకు మేలు చేస్తాను. 


మ. విను! నీ కామిష మేను; నీ యెడం గడున్‌ విశ్వాసముం బూని చే 

రిన నీ చిత్త మొకప్పు డుద్గతవికారీభూతమై దుర్వినో 

దనహింసారుచి నొందు; నీ సుతసుహృద్దంధువ్రజంబేని మున్‌ 

నను గన్నన్‌ వహియింప దాత్మం గరుణ; న్మన్నింపు మి ట్లుండెదన్‌. 231 
ప్రతిపదార్థం: విను= వినుము; ఏను=నేను; నీకున్‌= నీకు; ఆమిషము= మాంసాహారాన్ని; నీ+ఎడన్‌= నీ పట్ట; కడున్‌+విశ్వాసమున్‌= 
ఎక్కువ నమ్మకాన్ని; పూని= పొంది; చేరినన్‌= చేరువగా ఉన్నట్లయితే; ఒకప్పుడు= ఎప్పుడైనా; నీ చిత్తము= నీ మనస్సు; ఉద్గత= 
బయటపడ్డ; వికారీ భూతమై= మార్పు చెందినదై; దుర్వినోదన= చెడ్డ ఆట అనే; హింసా= హింసయందు; రుచిన్‌= కోరికను; 
ఒందున్‌= పొందుతుంది; నీ సుత= నీ కొడుకుల; సుహృద్‌= నీ మిత్రుల; బంధు= నీ చుట్టాల; వ్రజంబు+ఏనిన్‌= సమూహమైనా; 
మున్‌= ముందే; ననున్‌+కన్నన్‌= నన్ను చూస్తే; సహియింపదు= ఓర్వలేదు; ఆత్మన్‌= మనస్సులో; కరుణన్‌= జాలితో; మన్నింపుము= 
అనుగ్రహించు; ఇట్టు= ఇపు డున్నట్లే; ఉండెదను= ఉంటాను. 
తాత్పర్యం: నేను నీకు మాంసాహారాన్ని. నిన్ను నమ్ముకొని నీతో చేరితే ఎపుడో ఒకప్పుడైనా నీ మనస్సు మారవచ్చును. 
నాపై హింసాభావం కలగవచ్చును. నీ కొడుకులూ నీ స్నేహితులూ చుట్టాలూ నన్ను చూచి ఓర్చుకొనలేకపోవచ్చును. 
కాబట్టి నామీద కరుణ చూపి, ఆత్మలో మన్నించుము. నేనిట్లాగే ఉంటాను.” 


వ. అని యంత నిలువక. 232 
తాత్పర్యం: అని పలికి, అంతటితో ఆగక - (తరువాతి పద్యంతో అన్వయం). 


క 'బలుపుటురి( జిక్కి పేరా । కలితో రేయెల్ల నున్నకతమున నీకుం 
జలిది వలసి పిలిచెద; విటు । వలయునె? నీ పలుకు నమ్మి వత్తునె చేరన్‌? 233 


ప్రతిపదార్థం: బలుపుటురిన్‌= గట్టి ఉచ్చుల్లో; చిక్కి= చిక్కుకొని; పేరాకలితోన్‌= నకనకలాడే ఆకలితో; రేయి+ఎల్లన్‌= రాత్రంతా; 
ఉన్న కతమునన్‌= ఉన్న కారణంచేత; నీకున్‌= నీకు; చలిది= చద్ది బువ్వ; వలసి= కావలసి; పిలిచెదవు= పిలుస్తున్నావు; 
ఇటు+వలయునె?= ఇది నీకు తగినదేనా?; నీ పలుకు= నీ మాట; నమ్మి= నమ్ముకొని; చేరన్‌ వత్తునె?= దరి చేరుతానా? 
తాత్సర్యం: 'రాత్రల్లా గట్టి ఉచ్చులో చిక్కుకొని నకనకలాడుతున్నావు. నీకు చద్దితిండి అవసరమై పిలుస్తున్నావు. 
ఇది నీకు తగునా? నీ మాట నమ్మి నీ దగ్గరకు వస్తానా?” 


ఆ. అనుడు 'నిట్టు దలంప నగునె మత్రాణ ర । క్షకు(డ వైన నిన్ను శత్రుం గాగ 
దలంతునే? కృతజ్ఞతయుం బౌరుషంబును । గలుగ నేను వెబవ వలవ దనఘ!' 234 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగానే; అనఘ!= పవిత్రుడా!; ఇట్టు= ఈ విధంగా; తలయపన్‌+అగునె?= ఆలోచించటం తగునా?; 
కృతజ్ఞతయున్‌= చేసిన మేలు మరచిపోకుండటం; పౌరుషంబును కలుగన్‌= మగతనం కలిగి ఉండగా; ఏను= నేను; మత్రాణ 
రక్షకు(డవు+ఐన= నా ప్రాణాన్ని కాపాడిన; నిన్నున్‌= నిన్ను; శత్రున్‌+కాంగన్‌= పగవాడిగా; తలంతునే?= భావిస్తానా?; వెజవ వలదు= 
భయపడవద్దు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 417 


తాత్సర్యం: అనగానే పిల్లి 'ఓ పాపరహితుడా! ఈ విధంగా ఆలోచించటం తగదు. నీవు చేసిన మేలును 
మరిచిపోయేవాడిని కాను నేను. పౌరుషం కృతజ్ఞతా కలిగిన వాడిని. నా ప్రాణాన్ని కాపాడిన నిన్ను విరోధిగా భావిస్తానా? 
భయపడకుము”. 

వ. అనిన రోమశునకు( బలితుం డిట్లనియె. 235 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; రోమశునకున్‌= పిల్లికి; పలితుండు= ఎలుక; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తాత్సర్యం: అది విన్న ఎలుక పిల్లితో ఈ విధంగా అంది. 


క. నీ వలన నేను బ్రదికితి; । నీవును నాకతన మాలనికి నగపడవై; 
తీ విధమున గల్లు సుహృ । ద్ధావము చాలు; నిను జేర దగ దిట మీ(దన్‌. 236 


ప్రతిపదార్థం: నీ వలనన్‌= నీవలన; ఏను= నేను; (బ్రదికితిన్‌= ఉసురుతో ఉన్నాను; నీవును= నీవు కూడా; నాకతనన్‌= నా మూలంగా; 
మాలనికిన్‌= మాలవాడికి; అగపడవు+ఐతి(వి)= కంటబడకపోతివి; ఈ విధమునన్‌= ఈ రీతిగా; కల్లు= పొందిన; సుహృద్భావము= 
మైత్రి; చాలున్‌= చాలు; ఇటమీ(దన్‌= ఇక మీదట; నినున్‌= నిన్ను; చేరన్‌+తగదు= సమీపించటం ఒప్పదు. 

తాత్సర్యం: “నీ వలన నేనూ (బతికాను. నా వలన నీవూ మాలవాడి కంటబడలేదు. ఈ పాటి స్నేహం చాలును. 
ఇక ముందు నీ దగ్గరకు రాకూడదు. 


వ. ఇవ్విధంబునకు శుక్రవాక్యంబులుం గల; వాకర్ణింపుము. 237 


ప్రతిపదార్థం: -ఈ+విధమునకున్‌= ఈ పద్దతికి; శు[క్రవాక్యంబులున్‌= శుక్రాచార్యుడి వచనాలు; కలవు= ఉన్నాయి; ఆకర్షింపుము= 
వినుము. 


తాత్పర్యం: ఈ విధానానికి శు[క్రవాక్యాలు ఉన్నాయి. వినుము. 


క _ బలవంతు. డైన శత్రుని | వలన బ్రయోజనము గలిగి వలను కలిమి( దా 
గలిసియు నది గడచనంగాం । దొలంగ వలయు; నమ్మెనేనిం దుదిం గీడొలయున్‌. 238 


ప్రతిపదార్థం: బలవంతు(డు+ఐన= మంచి సత్తువగల; శత్రునివలనన్‌= పగవాడివలన; ప్రయోజనము= లాభం; కలిగి= ఉండి; 
వలను కలిమిన్‌= ఆనుకూల్యం కలిగి ఉండటం వలన; తాన్‌+కలిసియున్‌= తను కలిసి ఉన్నా; అది కడచనంగాన్‌= అది దాటి 
పోగానే; తొలంగవలయున్‌= తప్పుకొనాలి; నమ్మెన్‌+ఏనిన్‌= నమ్మితే; తుదిన్‌= చిట్టచివరకు; కీడు= విపత్తును; ఒలయున్‌= 
పొందుతాడు. 

తాత్సర్యం: బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా ఆ అవసరం తీరగానే అతడి స్నేహాన్ని 
వదలుకొనాలి. ఒకవేళ నమ్మితే కడకు ఆపద పాలవక తప్పదు. 


ఆ. _ నమ్మందగనివారి నమ్మక యున్నది, । తగిన వారి నైనం దద్ద నమ్మి 
యుండ దగదు; తన్ను నొరులు నమ్మెడు నట్ల । యుండి యొరుల నమ్మకునికి నీతి. 239 


ప్రతిపదార్థం: నమ్మన్‌ తగనివారిన్‌= నమ్మకూడని వారిని; నమ్మక+ఉన్నది= నమ్మకుండా ఉండాలి; తగినవారిని+ఐనన్‌= 
నమ్మదగ్గ వారినైనా; తద్ద= పెద్దగా; నమ్మి+ఉండన్‌ తగదు= నమ్మి ఉండకూడదు; తన్నున్‌= తనను; ఒరులు= 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరాయివాళ్ళు; నమ్మెడు+అట్ల= నమ్మేటట్టు; ఉండి; ఒరులన్‌= ఇతరులను; నమ్మక+ఉనికి= తాను నమ్మకుండా ఉండటం; 
నీతి= ధర్మం. 

తాత్పర్యం: నమ్మతగని వాళ్ళను నమ్మనేకూడదు. నమ్మదగ్గవాళ్ళనైనా తగినంతగానే నమ్మాలి. ఇతరులు తనను 
నమ్మేటట్టు నడుచుకొంటూనే తాను వాళ్ళను నమ్మకపోవటం నీతి. 

వ. ఇట్టిద బ్రదుకుందెరు వగుటం జేసి. 240 
ప్రతిపదార్థం: ఇట్టిద= ఇట్టాంటిదే; (బదుకు(దెరువు+అగుటన్‌+చేసి= జీవనోపాయం అవటం వలన. 


తాత్సర్యం: ఇట్లాంటిదే బ్రతికే మార్గం అవటం వలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. నినుబోంట్లను నమ్మక యే । నును బ్రదికెద; ననఘ! నీవునుం గని చండా 
లుని యట్టివారి మాయలు । నిను బొందక యుండ బ్రదుకు; నెటి( బొ మ్మింకన్‌. 241 


ప్రతిపదార్థం: నిను బోంట్లను= నీ బోటివాళ్ళను; నమ్మక= విశ్వసించక; ఏనును= నేనూ; బ్రదికెదన్‌= జీవిస్తాను; అనఘ!= పాపం 
తాకనివాడా!; నీవునున్‌= నీవూ; కని= చూచి; చండాలుని అట్టివారి మాయలు= మాలవాడివంటి వాళ్ళ మోసాలు; నినున్‌+పొందక= 
నీకు కలుగకుండా; నెటీన్‌= నిండుగా; బ్రదుకు= జీవించుము; ఇంకన్‌= ఇక; పొమ్ము= వెళ్ళుము. 


తాత్సర్యం: నీవంటి వారిని నమ కుండానే నేనూ బ్రతుకుతాను. నీవు మాలవాడివంటి వారి మాయలలో పడకుండా 
నిండైన బ్రతుకు (బ్రతుకుము. ఇక వెళ్ళుము”. 
క. _ అనిన విని సిగ్గుపడి తన । చనుచోటికి జనియె. బిల్లి; సమ్మతి. బలితుం 

డును వేజొక తగులా(గకు(। జని సముచిత వర్తనమున సౌఖ్యము. బొందెన్‌. 242 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; పిల్లి; సిగ్గుపడి= లజ్ఞపడి; తన చనుచోటికిన్‌= తానుండే తావుకు; సమ ్యతిన్‌= 
అనుమతితో; చనియెన్‌= వెళ్ళినది; పలితుండును= ఎలుకా; వేచొక= మరొక; తగులాగకున్‌= తగినట్టి కలుగులోకి; చని= దూరి; 
సముచిత వర్తనమునన్‌= యోగ్యమైన నడవడితో; సౌఖ్యమున్‌= సుఖాన్ని; పొందెన్‌= పొందింది. 


తాత్సర్యం: అని ఎలుక అనగానే పిల్లి చాల సిగ్గుపడి, ఎలుక అనుమతి తీసికొని తన చోటుకు తాను పోయింది. 
ఎలుక కూడా మరొక కలుగులోకి దూరి తన చక్కని నడవడితో సౌఖ్యాన్ని పొందింది. 


క బలు పగటి వలని యాపద । దలంగుటకును రిపుని హీనతరు నైనం దనుం 
గలిపికొని బ్రదుకుటకు ని | య్యెలుకయు. బిల్లియును వెరవు లెటింగించె. దగన్‌.' 243 


ప్రతిపదార్థం: బలు పగఖివలని= బలంగల పగవారివలన కలిగే; ఆపద= విపత్తు; తొల(గుటకును= తొలగటానికీ; హీన తరున్‌ 
రిపుని+ఐనన్‌= అల్పుడైన శత్రువునైనా; తనున్‌= తాను; కలిపికొని= చేర్చుకొని; బ్రదుకుటకున్‌= జీవించటానికి; ఈ ఎలుకయున్‌= 
ఈ ఎలుకా; పిల్లియును= పిల్లీ; తగన్‌= ఒప్పేటట్టు; వెరవులు= ఉపాయాలు; ఎటింగించెన్‌= తెలిపాయి. 


తాత్పర్యం: బలంగల శ్నతువులవలన కలిగే ఆపదలను తొలగించుకొనటానికీ అల్పుడైన శతువునైనా తనతో 
కలుపుకొని జీవించటానికి తగిన ఉపాయాన్ని ఎలుకా పిల్లీ తెలిపాయి”. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 419 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితో 'నెవ్వనియెడ విశ్వసింపకున్నం జిత్తంబునకు విశ్రామంబు 
గల్గదు; విశ్వసించిన దురితంబులు దొడరు నట్లగుటంజేసి విశ్వసించుటయు విశ్వసింపకయుండుటయు 
నను రెంటిలోననుం బరమకర్తవ్యం బెయ్యదియో నిశ్చయింప నేరి ననుటయు నమ్మహీపతి కమ్మహాత్ముం 
డిట్లనియె 'నీ యర్థంబు' దేటపటుచునట్టి యితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. 244 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; కౌంతేయ+అ(గ్రజుండు= ధర్మరాజు; శాంతనవునితోన్‌= భీష్ముడితో; ఎవ్వనిఎడన్‌= ఎవడి 
పట్టనైనా; విశ్వసింపక+ఉన్నన్‌= నమ్మక ఉంటే; చిత్తంబునకున్‌= మనస్సుకు; విశ్రామంబు= ఊరట; కల్గదు= (ప్రాప్తించదు; 
విశ్వసించినన్‌= నమ్మితే; దురితంబులు= పాపాలు; తొడరున్‌= కలుగుతాయి; అట్టు+అగుటన్‌+చేసి= అట్లా అవటంవలన; 
విశ్వసించుటయున్‌= నమ్మటం; విశ్వసింపక+ఉండుటయున్‌= నమ్మకపోవటం; అను రెంటిలోననున్‌= అనే రెంటిలోపలా; పరమ 
కర్తవ్యంబు= ఎక్కువ చేయతగ్గది; ఏ+అది+ఓ= ఏదో; నిశ్చయించనేరను= నిర్లయించలేను; అనుటయున్‌= అనగానే; 
ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజుకు; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఈ అర్థంబున్‌= 
ఈ విధానాన్ని; తేటపణుచు+అట్టి= తెల్లంజేసేటి; ఇతిహాసంబు= పూర్వ కథ; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= ఆలకించుము. 
తాత్పర్యం: అని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు ఇట్టా అడిగాడు. 'ఎవడినీ నమ్మకపోతే మనస్సుకు ఊరట 
కలుగదు. నమ్మితే పాపాలు సంభవిస్తాయి. నమ్మటం, నమ్మకపోవటం అనే రెంటిలో ఏది ముఖ్యంగా ఆచరించ 
తగ్గదో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను" అనగానే భీష్ముడు ఈ విషయాన్ని తేటపరిచే కథ ఒకటి విను 
చెప్పుతాను" అన్నాడు. 


బ్రహ్మదత్తునితో. బూజని యను శకుని కైన సంవాద ప్రకారము (సం. 12-137-4 5) 


రూ 


బ్రహ్మదత్తుం డనం బరంగిన నరపతి | నగర బూజని యను నామ మొప్ప 

జతురభాషిణి యొక్క శారిక వర్తించు । నది పిల్ల బెట్టి యింపారుపండ్లు 

దెచ్చి యర్శిలి దాని కిచ్చుచో మేలేటి । యధిపపుత్తున కిచ్చు; నందు. గొన్ని 
ఆటే ఇ 

వా(డును మచ్చిక వచ్చి యప్పిల్లతో( । జర్లాటమాడుచు సంచరించు; 


ఆ. నొక్కనా(డు దాది యొద్ద లేకుండ న । ద్దారకుండు పిల్లతల నొగిల్చి 
చంపె; దాని తల్లి సనుదెంచి కని మది । నిట్టులనియె శోక మెసక మెసంగ. 245 


ప్రతిపదార్థం: బ్రహ్మదత్తుండు+అనన్‌= బ్రహ్మదత్తు డనే పేరుతో; పరంగిన= ఒప్పేటటువంటి; నరపతి నగరన్‌= రాజు పట్నంలో; 
పూజని అనునామము= పూజని అనే పేరు; ఒప్పన్‌= ఒప్పుతుండగా; చతుర భాషిణి= ఇంపుగా మాట్లాడే; ఒక్క శారిక= ఒక 
గోరువంక; వర్తించున్‌= ఉండేది; అది= ఆ గోరువంక; పిల్లన్‌+పెట్టి= పిల్లను కని (పెట్టి); ఇంపారు పండ్లు= తీయటి పండ్లను; 
తెచ్చి= తీసికొనివచ్చి; అర్మిలిన్‌= ప్రేమతో; దానికిన్‌= తన పిల్లకు; ఇచ్చు చోన్‌= పెట్టేటప్పుడు; అందున్‌ కొన్ని= ఆ పళ్ళల్లో కొన్నింటిని; 
మేలు+ఏణీ= మంచివి ఎంచి; అధిప పుత్రునకున్‌= (బ్రహ్మదత్తుడి కొడుకుకి; ఇచ్చున్‌= పెట్టుతూ ఉండేది; వాండును= ఆ 
రాజకుమారుడు; మచ్చికన్‌ వచ్చి= చనువుగా వచ్చి; ఆ పిల్లతోన్‌= ఆ గోరువంక పిల్లతో; చర్జాటము ఆడుచున్‌= విలాసంగా 
ఆడుతూ; సంచరించున్‌= తిరుగుతుండేవాడు; ఒక్కనాండు= ఒక రోజున; దాది= దాసి; ఒద్దలేకుండన్‌= దగ్గర లేనప్పుడు; 
ఆ+దారకుండు= ఆ పిల్లవాడు; పిల్ల తలన్‌= గోరువంక పిల్ల తలకాయను; నొగిల్చి= పగులగొట్టి; చంపెన్‌= (ప్రాణాలు తీశాడు; 
దానితల్లి= ఆ పిల్ల తల్లి పూజని; చనుదెంచి= వచ్చి; కని= చూచి; మదిన్‌= మనసులో; శోకము= ఏడుపు; ఎసకమెస(గన్‌= ఎక్కువ 
అవగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకప్పుడు బ్రహ్మదత్తు డనే రాజు ఉండేవాడు. అతడి పట్టణంలో పూజని అనే గోరువంక ఉండేది. 
అది మంచి మాటకారి. అది ఒక పిల్లను పెట్టింది. ఆ పిల్లకు ప్రతిదినం తీయటి పళ్ళను తెచ్చి పెట్టేది. వాటిల్లో 
ఛం యు ౧ యు ౧ 

మంచివి ఎంచి రాజుకొడుకుకీ పెట్టేది. వాడూ ఆ పిల్లను మచ్చిక చేసికొని ఆడుకొనేవాడు. ఒకనాడు ఆ పిల్లవాడు 
దాది దగ్గరలేనప్పుడు ఆ పిట్ట పిల్ల తలను పగులగొట్టి చంపాడు. కాసేపటికి ఆ పిల్ల తల్లి పూజని వచ్చి చూచి 

NM యు ౧ యు ౧ ౧ 
విలవిలలాడింది. పెద్దపెట్లున వాపోతూ ఇట్లా అన్నది. 

యల యు ౧ 

తే. “అకట! కూడి మెలంగి యే మొకటి యైన । నర్ది నిదియును దానును ననుభవించు. 

బట్టి యాడుచునుండు నిప్పాపజాతి । పడుచు సంపునె యిటు దీని మిడుకమిడుక. 246 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో]; కూడి మెలంగి= కలసి తిరిగి; ఏమి+ఒక్కటి+ఐనన్‌= ఏ వస్తువు ఒక్కటిపెట్టినా; అర్ధిన్‌= కోరికచేత; 
ఇదియును= ఈ గోరువంక పిల్లా; తానునున్‌= తానూ (రాచబిడ్డా); అనుభవించున్‌= తింటూ ఉండేవాళ్ళు; పట్టి= పట్టుకొని; 
ఆడుచున్‌+ఉండున్‌= ఆటలాడుతూ ఉండేవాడు; ఈ+పాపజాతిపడుచు= పాపం చేసే రాచకులానికి చెందిన ఈ పిల్లవాడు; దీనిన్‌= 
ఈ నా పిల్లను; మిడుక మిడుకన్‌= సంచరిస్తుండగా; ఇటు+చంపునె?= ఇట్లా చంపుతాడా? 
తాత్పర్యం: 'అయ్యో! నా పిల్హా, ఆ రాచబిడ్డా కలసి మెలసి తిరిగేవాళ్ళు. ఏది పెట్టినా అరమరికలు లేకుండా తినేవాళ్ళు. 
ఆడుకొనేవాళ్ళు. అయినా ఈ పాపి నా పిల్లను పొట్టనపెట్టుకున్నాడు. 


ఆ. రాచకొడుకుగా(డె రాచవారికి నేటి | పరిచయంబు వేగ కరుణ విడుచు 
హితవు మటిచు రాజు లెందు నమ్మికకు( బా । త్రములె సమదమతులు క్రౌర్యరతులు.' 247 


ప్రతిపదార్థం: రాచకొడుకు+కా(డె= రాజుకొడుకు గదా; రాచవారికిన్‌= రాజులకు; పరిచయంబులు= స్నేహం; ఏటి= ఎట్లాంటిది; 
వేగన్‌= తొందరగా; కరుణన్‌= జాలిని; విడుచున్‌= వదలుతారు; హితవు= మేలును; మజచున్‌= మరచినట్టి; సమదమతులు= 
గర్వపోతులు; క్రార్యరతులు= కఠినాత్ములు (అయిన); రాజులు; ఎందును= ఎపుడూ; నమ్మికకున్‌= నమ్మటానికి; పాత్రములె!= 
తగినవారా! 

తాత్సర్యం: రాచబిడ్డ కదా! రాజులకు స్నేహం ఎక్కడిది? వాళ్ళకు జాలి ఉండదు. చేసిన మేలు మరచిపోతారు. 
గర్వపోతులు. కఠినులు, నమ్మదగ్గవారు కారు. 


వ. అని నిందించి. 248 
తాత్పర్యం: అని దూషించి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. _ ఈపగ దీర్దెద నంచుం । గోపంబున రాజు కొడుకు గ్రుడ్డులు రెండుం 

బోపడునట్లుగ గోళ్ళన్‌ । వే పెటికి రయమున గగనవీథికి నెగసెన్‌. 249 
ప్రతిపదార్థం: ఈ పగ= ఈ కచ్చను; తీర్చెదను+అంచున్‌= తీర్చుకొంటాను అంటూ; కోపంబునన్‌= కోపంతో; రాజుకొడుకు= 
రాజకుమారుడి; ([గ్రుడ్డులు= కంటి గుడ్డు; రెండున్‌= రెండూ; పోపడునట్టుగన్‌= పోయేటట్లు; గోళ్ళన్‌= గోళ్ళతో; వే పెణికి= చప్పున 
ఊడబీకి; రయమునన్‌= వేగంగా; గగనవీథికిన్‌= ఆకాశంలోకి; ఎగసెన్‌= ఎగిరిపోయింది. 
తాత్సర్యం: ఈ పగను తీర్చుకొంటాను' అంటూ ఆ గోరువంక తన గోళ్ళతో రాజకుమారుడి రెండు కళ్ళూ 
ఊడబెరికింది. ఎంతో వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 421 


వ. ఎగసి యచ్చోట నిలిచి బ్రహ్మదత్తుండు విన నిట్లనియె. 250 


ప్రతిపదార్థం: ఎగసి= ఎగిరి; ఆ+చోటన్‌= ఆకాశంలో; నిలిచి= ఉండి; (బ్రహ్మదత్తుండు= (బ్రహ్మదత్తుడు; వినన్‌= వినేటట్టు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఆకాశంలోకి ఎగిరి అక్కడినుండి బ్రహ్మదత్తుడు వినేటట్టు ఈ విధంగా పలికింది. 


క “చేసె నఘము; దత్సలముం । జేసేతం గుడిచె. గాని శిశువు నెడన్‌ నా 

చేసిన క్రౌర్యము లే; దేం। జేసితి మా; బొండు గీడు సెందదు నన్నున్‌.' 251 
ప్రతిపదార్థం: (నీ బిడ్డ) అఘము= పాపం; చేసెన్‌= చేశాడు; తత్పలమున్‌= ఆ పాప ఫలాన్ని; చేసేతన్‌= స్వయంగా; కుడిచెన్‌= 
అనుభవించాడు; కాని= అంతేకాని; శిశువు+ఎడన్‌= పిల్లవాడి పట్ట; నా చేసిన= నేను కోరి చేసిన; క్రౌర్యము లేదు= క్రూరత్వం 
లేదు; ఏన్‌= నేను; మాణు= నా బిడ్డను చంపినందుకు బదులుగా; చేసితిన్‌= చేశాను; ఒండు కీడు= మరే పాపం; నన్నున్‌ చెందదు= 
నన్ను పొందదు. 


తాత్సర్యం: “రాజా! నీ బిడ్డ నా బిడ్డను చేజేతులా చంపివేశాడు. దాని ఫలితంగానే కళ్ళు పోగొట్టుకున్నాడు. 
అంతేకాని నీ కొడుకు పట్ట నేను ఏమీ [క్రూరంగా నడచుకొనలేదు. చేసిన దానికి ప్రతీకారం చేశాను. నన్ను 
ఏ పాపం అంటదు". 
చ. అనవుడు బ్రహ్మదత్తు( 'డది యట్టిద; నీ దెసం గీడు లేదు; నీ 

చనుటకు నా మనం బతివిషాదము. బొందెడు. దొంటి యట్ల నె 

మ్మిన నిలు “మన్న బూజని' శమించునె యొండొరుచేత బడ్డ యీ 

పెనుపగ నొంచి మాటపస బేల్పడి క్రమ్మబి జేరు టొప్పునే?' 252 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; (బ్రహ్మదత్తు(డు; అది= నీవు చెప్పింది; అట్టిద= అట్టాంటిదే; నీ దెసన్‌= నీవైపు; కీడు 
లేదు= పాపం లేదు; నీ చనుటకున్‌= నీవు వెళ్ళటానికి; నా మనంబు= నా మనస్సు; అతివిషాదమున్‌= ఎంతో దుఃఖాన్ని; 
ఒందెడున్‌= పొందుతున్నది; తొంటి+అట్ట= మునుపటివలెనే; నెమ్మిన్‌+అ= మిత్రభావంతోనే; నిలుము= ఉండుము; అన్నన్‌= 
అనగానే; పూజని= గోరువంక; ఒండొరు చేతన్‌= ఒకళ్ళ నొకళ్ళం; నొంచి= నొప్పించుకొని; పడ్డ= అనుభవించిన; ఈ+పెనుపగ= 
ఈ పెద్ద పగ పోతుందా; మాటపసన్‌= మాటలనేర్పుతో; బేల్పడి= మోసపోయి; [క్రమ్మణన్‌= తిరిగి; చేరుట= కలిసి ఉండటం; 
ఒప్పునే?= తగుతుందా? 
తాత్సర్యం: అని పూజని చెప్పగానే రాజు “నీవు అన్నది నిజమే ఈ విషయంగా నీ దోషం ఏమీ లేదు. కాని, నీవు 
వెళ్ళిపోవటం మాత్రం నా మనస్సుకు ఎంతో బాధగా ఉన్నది. కనుక వెనకటివలెనే స్నేహంగా ఇక్కడే ఉండు” మన్నాడు. 
దానికి గోరువంక తిరిగి ఈ విధంగా అన్నది. “ఒకరి నొకరం నొప్పించుకొన్న ఈ పెనుపగ తేలికగా చల్లారిపోదు. 
అయినా నీ కమ్మని మాటలలో పడి మోసపోయి మళ్ళీకలసి ఉండటం తగినది కాదు”. 


వ. అనిన విని యతండు. 253 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అతండు= బ్రహ్మదత్తుడు. 


తాత్సర్యం: అది విన్న (బ్రహ్మదత్తుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “చేసిన దానికి మాటుగ(। జేసిన బగయంతతోడం జెడు€ గాక గుణుల్‌ 
డాసిన నమ్మేలు విడిచి । దోసము. బట్టుదురె యెట్టి తుచ్చులు. జతురా! 254 


ప్రతిపదార్థం: చతురా!= నేర్చరీ!; చేసిన దానికిన్‌= నా బిడ్డ చేసిన కీడుకు; మాఖుగన్‌+చేసినన్‌= బదులుగా చేసిన; పగ= 
కచ్చ; అంతతోడన్‌= అంతటితోనే; చెడున్‌+కాక= తీరిపోతుంది కాక; ఎట్టి తుచ్చులున్‌= ఎలాంటి నీచులైనా; గుణుల్‌= 
బుద్ధిమంతులు మంచివాళ్ళు; డాసినన్‌= చేరువైతే; ఆ మేలు విడిచి= ఆ ఉపకారాన్ని వదలిపెట్టి; దోసమున్‌= తప్పును; 
పట్టుదురే?= మోపుతారా? 

తాత్పర్యం: 'నా బిడ్డ చేసినదానికి ప్రతిగా నీవు కనుగుడ్డు పీకావు. ఆ పగ అంతటితో తీరిపోతున్నది. ఎట్లాంటి 
నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతుల మేలును మరచి నింద మోపుతారా!' 


వ. అనిన నతనికి శారిక యిట్లనియె. 255 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; అతనికిన్‌= అతడితో; శారిక= పూజని; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తాత్సర్యం: అని అనగా బ్రహ్మదత్తుడితో శారిక ఇట్లా అన్నది. 
క “'నెయ్యము సెడినను మాటల । తియ్యందనము వట్టి పగ మదిన్‌ మజిచిన జా 

వయ్యెం జేటయ్యె గల(క । యయ్య నొకటి మూండుంగాక యది మే లగునే? 256 


ప్రతిపదార్థం: నెయ్యము= స్నేహం; చెడినను= చెడిపోయినా; మాటల= పలుకులలోని; తియ్యందనము+పట్టి= మాధుర్యాన్ని బట్టి; 
పగ= వైరం; మదిన్‌= మనస్సులో; మజచినన్‌= మరచిపోతే; చావు+అయ్యెన్‌= చావు కలుగుతుంది; చేటు+అయ్యెన్‌= కీడు 
మూడుతుంది; కల(క+ అయ్యెన్‌= కలవరం పుడుతుంది; ఒకటి= వీటిల్లో ఒకటి; మూండున్‌+కాక= కలగవచ్చుకాక; అది= అట్టా 
కలగటం; మేలు+అగునే?= మంచిది అవుతుందా? 


తాత్పర్యం: “స్నేహం చెడిపోయినా తియ్యటి మాటలలో పడిపోయి ఆ పగను మర్చిపోవచ్చును. కాని, దానివలన 
చావు కలుగవచ్చును, కలత పుట్టవచ్చును, కీడు పొందవచ్చును. అంతే కాని మంచి జరగదు. 


ఆ. వినుము! నేల దోంచికొనినను దాయాదు । లైన మాట మాటకేని నాడు 
వారి యెడను గీడు వారక చేసినం। బగ జనించు నిట్లు భంగు లైదు. 257 


ప్రతిపదార్థం: వినుము= వినుము; నేల దోంచికొనినను= భూమిని కాజేయాలనుకొన్నా; దాయాదులు+ఐనన్‌= జ్ఞాతుల (ఆస్తిలో 
పాలుపంచుకొనే అధికారం ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు) వల్లనైనా; మాటకున్‌ మాటకున్‌+ఏనిన్‌= మాటామాట వచ్చినా; ఆండువారి 
యెడను= ఆడవారివల్లనైనా; కీడు= చెడు; వారకచేసినన్‌= విడవకుండా చేసినా; పగ= వైరం; జనించున్‌= పుట్టుతుంది; ఇట్టు= 
ఇటువంటి పగ; ఐదు భంగులు= అయిదు విధాలు. 


తాత్సర్యం: భూమి దురాక్రమణంవలన, దాయాదులవలన, ఆడవారివలన, మాటమాటవచ్చినందువలన, అడ్డూ 
ఆపూ లేని చెడు తలపెట్టటంవలన పగ పుట్టుతుంది. ఇట్లా ఇది అయిదు తీరులు. 


ఆ. పగయుం గల్లెనేని పాయునె గూఢమై | మాన నగ్నియున్న మాడ్కి నుండు 
గాన నమ్మి బేల కాలాంతరంబున । నైనం జెడును సందియంబు వలదు. 258 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 423 


ప్రతిపదార్థం: పగయున్‌= విరోధం; కల్గెన్‌+ఏని= కలిగితే; పాయునె?= పోతుందా?; మ్రనన్‌= చెట్టులో; అగ్ని= నిప్పు; గూఢమై 
ఉన్నమాడ్కిన్‌= దాగి ఉన్నట్టుగా; ఉండున్‌= పగ ఉంటుంది; కానన్‌= కాబట్టి; నమ్మి= నమ్ముకొని; బేల= తెలివి తక్కువవాడు; 
కాలాంతరంబునన్‌+ఐనన్‌= కొంతకాలం దాటిపోయాక అయినా; చెడును= చెడిపోతాడు (నశిస్తాడు); సందియంబు= సందేహం; వలదు= 
వద్దు. 

తాత్పర్యం: పగ పుట్టాక ఒక పట్టాన పోదు. ఇది చెట్టులో దాగి ఉండే నిప్పువలె మనస్సులో దాగి ఉంటుంది. 
కాబట్టి నమ్ముకొన్న వెర్రివాడు ఎప్పటికైనా చెడిపోతాడు. ఇందులో ఏమీ సందేహం లేదు. 


క. జననీ జనక సహోదర | తనూభవుల సఖుల నమ్మం దగ దనినను నె 
మ్మనమున( బగ గలవారల(। జనునే నమ్మంగ విడువు చతురవచనముల్‌.' 259 


ప్రతిపదార్థం: జననీ= తల్లినీ; జనక= తండ్రినీ; సహోదర= తోడబుట్టిన వారినీ; తనూభవులన్‌= పిల్లలనూ; సఖులన్‌= నేస్తగాళ్ళనూ; 
నమ్మన్‌+తగదు= నమ్ముకొనకూడదు; అనినను= అని నీతి శాస్తం అంటూ ఉంటే; నెమ్మనమునన్‌= నిండు మనస్సుతో; పగ 
కలవారలన్‌= విరోధులను; నమ్మంగన్‌ చనునే?= విశ్వసించవచ్చునా?; చతుర వచనముల్‌= నేర్పు మాటలను; విడువు= 
మానుకొమ్ము. 


తాత్పర్యం: కన్న తల్లిదం(డ్రులను, తోడబుట్టినవాళ్ళను, కన్న సంతానాన్నీ, స్నేహితులనూ నమ్మకూడదు 
అంటున్నది నీతిశాస్త్రం. కనుక, మనస్సు నిండా పగపెట్టుకొన్నవాళ్ళను నమ్మవచ్చునా? ఇక నీ చతురోక్తులు 
చాలించుము.' 


వ. అనుటయు బ్రహ్మదత్తుం డిట్లనియె. 260 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; బ్రహ్మదత్తుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అనగానే (బ్రహ్మదత్తుడు ఈ విధంగా అన్నాడు. 


క  “కాలవశంబునం గీడు । న్మేలును జనులకును మూండు నీకును నాకున్‌ 
వాలి యవి సేయ వచ్చునె? । బేలనె యే నంత యేల పెడంబాయంగన్‌. 261 


ప్రతిపదార్థం: కాలవశంబునన్‌= కాలానికి లోబడి; కీడున్‌= చెడును; మేలును= మంచీ; జనులకును= (ప్రజలకు; మూండున్‌= 
కలుగుతుంటాయి; నీకును= నీకూ; నాకున్‌= నాకూ; వాలి= మితిమించి; అవి= ఆ మంచీ చెడ్డలు; చేయవచ్చునె= 
చేయకలుగుతాయా?; అంత+ఏల?= అదంతా ఎందుకు?; పెడంబాయంగన్‌= వదలిపెట్టి వెళ్ళటానికి; ఏను= నేను; అంత బేలనె?= 
అంత వెర్రివాడినా? 


తాత్సర్యం: 'కాలాన్నిబట్టి జనానికి మంచీ చెడులు కలుగుతుంటాయి. వాటిని దాటి చేయటం మన వశమా? 
అంతెందుకు? నిన్ను వదలుకొనటానికి నే నేమైనా వెర్రివాడినా? 


వ. అనిన విని శారిక యతని మొగంబు దేఅకొనంజూచి. 262 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగానే విని; శారిక= పూజని అనే గోరువంక; అతని మొగంబు= ఆ (బ్రహ్మదత్తుడి ముఖాన్ని; 
తేఅకొనన్‌+చూచి= తేరిపార చూచి. 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: బ్రహ్మదత్తుడి మాటలు విన్న గోరువంక అతడిని తేరిపార చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “విను చల్లని మాటలలో । ముని(గి యలుక గుబ్బతిలు సముద్ర జలములో 
నన యుండి యాజ కెప్పుడు । గనగన మను బాడబాగ్ని కరణి నరేంద్రా!' 263 


ప్రతిపదార్థం: నరేంద్రా!= రాజా!; విను= ఆలకించుము; చల్లని మాటలలోన్‌= నీ ఊరడింపు పలుకులలో; మునింగి= దాగిన; 


అలుక= కోపం; సము(ద్ర జలములోనన= సముద్రం లోపలనే; ఉండి; ఆజక= చల్లారక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; గనగనము+అను= 
కణకణమని మండే; బాడబాగ్ని కరణిన్‌= బడబానలంవలె; గుబ్బతిలున్‌= అతిశయిస్తుంది. 


తాత్సర్యం: 'న్రీ చల్లని మాటల మాటున దాగిన కోపం సము[ద్రంలోపల ఎపుడూ కణకణ మండే బడబాగ్నివలె 
మండుతూనే ఉంటుంది”. 
క అని పలికి యవిశ్వాసము । మనమున నెలకొల్పి రాజు మాటలకుం దే 

లని వెరవుతోడ నా పూ । జని దనకిమ్మైన యెడకు( జనియె గుమారా! 264 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; కుమారా!= ధర్మరాజా!; మనమునన్‌= మనస్సులో; అవిశ్వాసమున్‌= అపనమ్మకాన్ని; 
నెలకొల్సి= నిలుపుకొని; రాజు మాటలకున్‌= (బ్రహ్మదత్తుడి మాయమాటలకు; తేలని= బయటపడని; వెరవుతోడన్‌= ఉపాయంతో; 


ఆ పూజని= ఆ గోరువంక; తనకున్‌= తనకు; ఇమ్ము+ఐన ఎడకున్‌= అనువైన చోటికి; చనియెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ పూజని రాజుపట్ల తనకుగల అపనమ్మకాన్ని బయటపడనీయలేదు. ఆ రాజు మాటలకు 
లొంగకుండానే ఎంతో ఉపాయంగా తన కనువైన చోటికి వెళ్ళిపోయింది. 


వ. అదియునుం గాక. 265 
తాత్సర్యం: అంతే కాకుండా. 


క. జననాథునకు నవిశ్వా । స నిరూఢత వలయు నెల్ల జనములయందుం 
దను6దనసిరి. గాచుటకై । యని నీతులు సెప్పుదురు బృహస్పతిముఖ్యుల్‌. 266 


ప్రతిపదార్థం: జననాథునకున్‌= రాజైనవాడికి; తనున్‌= తన్నూ; తనసిరిన్‌= తన సంపత్తినీ; కాచుటకై= కాపాడుకొనటానికి; ఎల్ల 
జనములఅందున్‌= జనులందరిపట్ల; అవిశ్వాస నిరూఢత= గట్టిగా నమ్ముకపోవటం; వలయున్‌= ఉండాలి; అని; బృహస్పతి ముఖ్యుల్‌= 
బృహస్పతి మొదలైన పెద్దలు; నీతులు= రాజనీతులు; చెప్పుదురు= చెప్పుతుంటారు. 


తాత్పర్యం: ప్రజలెవరినీ రాజు గట్టిగా నమ్మకూడదు. అపుడే తననూ, తన సంపత్తినీ సంరక్షించుకొనగలుగుతాడు. 


— 


అని బృహస్పతివంటి పెద్దలు రాజనీతులు ఉపదేశిస్తుంటారు. 
కణికు(డు శత్రుంజయున కుపదేశించిన హితవచనముల ప్రకారము (సం. 12-138-4) 


వ. అవ్వాక్యంబు లాదరింపవలయు నని పల్కి వెండియు భీష్ముండు పాండవాగ్రజుతో 'సౌవీరపతి యగు 
శత్రుంజయునకు భారద్వాజ వంశవర్యుండైన కణికుండుపదేశించిన హితవచనంబులు గలవు; వానిం జెప్పెద 
నాకర్ణింపు మని యిట్లనియె. 267 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 425 


ప్రతిపదార్థం: ఆ+వాక్యంబులు= ఆ మాటలు; ఆదరింప వలయును= పాటించాలి; అని పల్కి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ; 
భీష్ముండు= భీష్ముడు; పాండవ+అ(గ్రజుతోన్‌= పాడవులలో పెద్దవాడైన ధర్మరాజుతో; సౌవీరపతిఅగు= సౌవీర దేశపు రాజయిన; 
శత్రుంజయునకున్‌= శతుంజయుడికి; భారద్వాజ వంశవర్యుండు+ఐన= భారద్వాజ వంశంలో ఉత్తముడైన; కణికుండు; 
ఉపదేశించిన= బోధించిన; హితవచనంబులు= మేలు పలుకులు; కలవు= ఉన్నాయి; వానిన్‌+చెప్పెదన్‌= వాటిని చెప్పుతాను; 
ఆకర్షింపుము+అని= ఆలకించుమని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ నీతిమాటలు ఆదరించు” మంటూ భీష్ముడు ధర్మరాజుతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: 'సౌవీరదేశపు 
రాజు శత్రుంజయుడికి, భారద్వాజ వంశ శ్రేష్టుడైన కణికుడు ఉపదేశించిన నీతి వాక్యాలను చెప్పుతాను ఆలకించుము. 


క. వికచముఖు. డగుచు శాత్రవు । లకు హితు లగునట్టి వారలం గని భూపా 
లకు€ దెడ్డ కత్తెరయు నా । లుక బెల్లమునై మనంబులుం గన వలయున్‌. 268 


ప్రతిపదార్థం: భూపాలకు(డు= రాజు; వికచముఖు(డు+అగుచున్‌= విప్పారిన మొగం కలవాడవుతూ; శాత్రవులకున్‌= పగవారికి; 
హితులు= ఆప్తులు; అగునట్టి వారలన్‌= అయినట్టి వారిని; కని= కనిపెట్టి చూచి; ఎడ్డ= హృదయం; కత్తెరయున్‌= కత్తెరవలె 
కరకుదనమున్నూ; నాలుక బెల్లమును+ఐ= మాటలు తీపిన్నీ కలిగి; మనంబులున్‌= మనస్సులను; కనవలయున్‌= తెలిసికొనాలి. 
తాత్సర్యం: నవ్వు మొగంతో రాజు పగవాళ్ళకు హితులైనవాళ్ళను కనిపెట్టాలి. వాళ్ళతో తీయని మాటలు మాట్లాడుతూ 
మనసులో కరుగ్గా ఉండాలి. వాళ్ళ మనస్సులను కనుక్కొనాలి. 


ఉ. _ జ్ఞాతుల నమ్మి తోడుకొని శత్రుల నోర్టి యహీన రాజ్యముం 
బ్రీతి యెలర్వం జేకొనిన పిమ్మట సౌఖ్య సమృద్ధి తోషిత 
జ్ఞాతినికాయు(డై మది నజస్రము నమ్మక సర్పసంయుతం 
బై తనరారు రమ్య నిలయంబున నున్నటు లుండగా( దగున్‌. 269 


ప్రతిపదార్థం: జ్ఞాతులన్‌= దాయాదులను; నమ్మి= నమ్ముకొని (విశ్వసించి); తోడుకొని= వెంట తీసికొని వెళ్ళి; శత్రులన్‌= పగవాళ్ళను; 
ఓర్చి= ఓడించి; అహీన రాజ్యమున్‌= గొప్ప సామ్రాజ్యాన్ని; ప్రీతి ఎలర్పన్‌= సంతోషంగా; చేకొనిన పిమ్మట= చేజిక్కించుకొన్న తరువాత; 
సౌఖ్యసమృద్ది= సుఖపరంపరచేత; తోషిత= సంతోషపెట్టిన; జ్ఞాతినికాయుండు+ఐ= దాయాదుల సముదాయం కలవాడై; మదిన్‌= 
మనస్సులో; అజస్రము= ఎప్పుడూ; నమ్మక= నమ్మకుండా; సర్ప్ససంయుతంబు+ఐ= పాముతో కూడినదై; తనరారు= శోభిల్లే; రమ్య 
నిలయంబునన్‌= చక్కటి మేడలో; ఉన్నటులు= ఉన్న విధంగా; ఉండగాన్‌+తగున్‌= ఉండటం ఒప్పుతుంది. 

తాత్పర్యం: దాయాదులను నమ్మి, వాళ్ళతోడుగా శత్రువులను జయించాలి. రాజ్యం సంపాదించిన తరువాత వాళ్ళకు 
సకలసౌఖ్యాలను సమకూర్చి సంతోషింపచేయాలి. కాని, మనస్సులో మాత్రం వాళ్ళను ఎప్పుడూ నమ్మకుండా ఉండాలి. 
పామున్న భవనంలో ఉన్నట్టు ఎపుడూ ఏమరక ఉండాలి”. 


వ. అని మటియును. 270 
తాత్సర్యం: అని మాట్లాడి భీష్ముడు మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


క “వినుము తటి వేచి రిపుమూ. । పున మోవం/గవలయు సమయముం గనికొని గ్ర 
క్కున( గడవ శిలాస్థలి వై । చిన చాడ్పున నేర్పు మెజియం జెటుచుట యొప్పున్‌. 271 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= వినవలసింది; తటి వేచి= సమయం చూచి; రిపున్‌= శత్రువును; మూ(పునన్‌= భుజం మీద పెట్టుకొని; 
మోవంగవలయున్‌= మొయ్యాలి; సమయమున్‌= తగిన కాలాన్ని; కనికొని= తెలిసికొని; గ్రక్కునన్‌= వెంటనే; కడవ= కుండను; 
శిలాస్థలిన్‌= రాతినేలమీద; వైచిన చాడ్సునన్‌= పడేసినట్టు; నేర్పు మెజయన్‌= చాకచక్యం కనబరచేటట్టు; చెజుచుట= నాశనం 
చెయ్యటం; ఒప్పున్‌= తగుతుంది. 
తాత్పర్యం: సమయాన్నిబట్టి శత్రువును భుజాలమీద ఎక్కించుకొని మొయ్యాలి. సమయం కనిపెట్టి రాతినేలమీద 
కుండను ఎత్తి బ్రద్దలు కొట్టినట్టు నేర్పుగా శత్రువును నశింపచేయాలి. 
క పానము జూదము వేటయు । మానినియును భూపతులకు మధుర వినోద 

స్థానము లగు నైనను దగ । వైన విధము దక్క దగుల మాపద దెచ్చున్‌. 272 
ప్రతిపదార్థం: పానము= (త్రాగుడు; జూదము= జూదమూ; వేటయున్‌= వేటా; మానినియును= (స్రీయున్నూ; భూపతులకున్‌= 
రాజులకు; మధుర= సొంపైన; వినోదస్థానములు+అగున్‌= వేడుకలకు ఆటపట్టవుతాయి; ఐనను= అయినా; తగులము= వీటితో 
సంబంధం; తగవు+ఐన విధము= తగినట్టి రీతిని; తక్కన్‌= తప్పిపోతే; ఆపద= విపత్తును; తెచ్చున్‌= తెచ్చిపెట్టుతుంది. 
తాత్సర్యం: తాగటం, జూదమాడటం, వేటాడటం, ఆడవాళ్ళను కోరటం - అనేవి రాజవినోదాలకు నెలవులు. వీటితో 
పొత్తు మేర మీరకూడదు. మేర మీరితే మాత్రం ఆపద తెస్తుంది. 


క విని విననివా(డ పోలెం, । గని కానని వాండపాోలె. గావలయు విభుం 
డొనరింప( దలంచిన పని । కనువగు నంతకు నభేద్యుండై జనుల యెడన్‌. 273 


ప్రతిపదార్థం: విభుండు= రాజు; ఒనరింపన్‌+తలంచిన పనికిన్‌= చేయ తలపెట్టిన కార్యానికి; అనువు+అగునంతకున్‌= 
సానుకూలపడే వరకూ; అభేద్యుండు+ఐ= తెలిసికొనటానికిశక్యం కానివాడై; జనుల+ఎడన్‌= ప్రజల పట్ట; విని= విన్నప్పటికీ; విననివాండ 
పోలెన్‌= విననివాడివలె; కని= చూచి; కాననివాండపోలెన్‌= చూడని వాడివలె; కావలయున్‌= ఉండాలి. 
తాత్సర్యం: రాజు తాను తలపెట్టిన పని సానుకూలపడేదాకా ఎవ్వరూ తనను తెలిసికొనలేనివాడుగా ఉండాలి. 
ప్రజల విషయంలో విన్నా విననివాడివలె చూచినా చూడనివాడివలె నడచుకొనాలి. 
క. ఒల్లని కార్యం బాసల । నల్లన కాలగతి( గడపునది కాలముచే. 

బెల్లొదవు విఘ్నములు భూ । వల్లభునకు నెపము వెట్టవచ్చుం బిదపన్‌. 274 
ప్రతిపదార్థం: భూ వల్లభునకున్‌= రాజైనవాడికి; ఒల్లని కార్యంబున్‌= తాను ఇష్టపడని పనిని; ఆసలన్‌= ఆశలు చూపిస్తూ; అల్లనన్‌= 
మెల్లగా; కాలగతిన్‌= కాలం గడిచేటట్టు; కడపునది= వెళ్ళబుచ్చేది; పిదపన్‌= ఆ తరువాత; కాలముచేన్‌= కాలంవలన; పెల్లు 
ఒదవు= ఎక్కువగా కలిగే; విఘ్నములు= ఆటంకాలను; నెపము= మిషగా; పెట్టవచ్చున్‌= పెట్టవచ్చును. 
తాత్సర్యం: రాజు తనకు ఇష్టంలేని పనిని చేస్తానని ఆశలు చూపిస్తూ కాలం గడపాలి. కాలాంతరంలో ఎదురయ్యే 
అడ్డంకులను సాకుగా చూపించి ఆ పనికి మొండిచెయ్యి చూపాలి. 


తే బహుళ మగు గర్వమున. గార్యభంగియును న । కార్యసరణియు నెజుంగక నార్యవృత్తి( 
గాని తెరువున నడచుచున్నేని గురుని । నైన శాసింపగా( దగునండ్రు బుధులు. 275 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 427 


ప్రతిపదార్థం: బహుళము+అగు గర్వమునన్‌= ఎంతో పొగరుతో; కార్యభంగియునున్‌= చేయదగ్గ పనితీరూ; అకార్యసరణియున్‌= 
చేయతగని పనితీరూ; ఎటు(గక= తెలియక; అనార్య వృత్తిన్‌= శిష్ణులు ఒప్పని నడవడిచేత; కాని తెరువునన్‌= కూడని మార్గంలో; 
నడచుచున్‌ ఉన్నన్‌+ఏని= నడుస్తూ ఉండేటట్లయితే; గురునిన్‌+ఐనన్‌= గురువునైనా; శాసింపగాన్‌ తగును= దండించవచ్చు (అని); 
బుధులు= పెద్దలు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: ఇది చేయతగ్గపనీ, ఇది చేయకూడని పనీ అని పొగరుబోతుతనంతో తెలిసికొనలేని వాడిని పెద్దలు 
పోయే మార్గంలో కాక కానిమార్గంలో నడిచేవాడిని గురువైనా సరే తప్పక దండించాలి అంటారు పెద్దలు. 


క తెగందీర్వక తగ నార్పక । తెగటార్వక కడమ కొంత ద్రిక్కగ నున్నన్‌ 
జగతీశ! యప్పునగ్నియు(। బగయును గడు. బెరు(గుం గీడు వాటిల్లు దుదిన్‌. 276 


ప్రతిపదార్థం: జగతీ+ ఈశ!= రాజా! తెగన్‌ తీర్చక= మొత్తం చెల్లించకపోతే; అప్పున్‌= రుణం; తగన్‌+ఆర్బక= అంతా (తగ్గట్టుగా); 
చల్లార్చకపోతే; అగ్నియున్‌= నిప్పు; తెగటార్పక= చంపకపోతే; పగయున్‌= పగా; కడమ= చివరకు; కొంత త్రిక్కంగన్‌+ఉన్నన్‌= 
కొద్దిగా మిగులు ఉంటే; కడున్‌= ఎంతో; పెరుంగున్‌= పెంపొందుతుంది; తుదిన్‌= చిట్టచివరకు; కీడు= చెరుపు; పాటిల్లున్‌= 
కలుగుతుంది. 


తాత్సర్యం: పూర్తిగా తీర్చని అప్పూ, సాంతం చల్లార్భని అగ్లీ, సమూలంగా నాశనంచేయని పగా, దిగబడి ఉంటే 
బాగా పెరిగిపోయి చివరకు ఆపద కలిగించక మానదు. 


©. మార్దవమున మృదువు మర్చింపగా వచు | మార్ధవమున పర విమర్దనంబు. 
జెల్లు మార్దవమున౦ జెల్లనియది లేదు । గాన మృదువ తల(ప ఖరము సువ్వె. 277 


ప్రతిపదార్థం: మార్హవమునన్‌= మెతకతనంతో; మృదువున్‌= మెత్తనైనవాడిని; మర్చింపంగా వచ్చున్‌= తుడిచివేయవచ్చు; 
మార్దవమునన్‌= మెతకతనంచేత; పర విమర్హనంబున్‌= శత్రు సంహారమూ; చెల్లున్‌= జరుగుతుంది; మార్హవమునన్‌= 
మెతకదనంచేత; చెల్లని అదిలేదు= నెరవేరనిది ఉండదు; కానన్‌= కాబట్టి; మృదువు+అ= మెత్తదనమే; తలగున్‌= ఆలోచించగా; 
ఖరము సువ్వె= వాడిఅయినది సుమా. 


తాత్పర్యం: మృదుత్వంతో మెత్తనివాడిని తుడిచివేయవచ్చును. మృదుత్వంతో శత్రువులను చంపవచ్చును. 
మృదుత్వంతో సాధించరానిదంటూ ఉండదు. కాబట్టి మృదుత్వమే అన్నిటిని మించి వాడిఅయినది సుమా! 


వ. అనిన విని యజాతశత్రుండు “ధర్మంబు నడవక యవగ్రహాది దురితంబులు దుస్తరంబు లయిన 
నాహారంబులు దొరకొనని యట్టిచో ద్విజాతు లేమిభంగిం బ్రాణంబులు రక్షించుకొను వా” రనుటయు 
నాపగానందనుండు “విశ్వామిత్ర చండాల సంవాదం బను నితిహాసంబు భవత్రృశ్నంబునకు నుత్తరంబై 
యుండు; నాకర్ణింపు' మని యిట్లనియె. 278 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; అజాతశత్రుండు= ధర్మరాజు; ధర్మంబు= న్యాయం; నడవక= (ప్రవర్తించక; 
అవ([గ్రహ+ఆది= కరువు మొదలైన; దురితంబులు= పాపాలు; దుస్తరంబులు= దాటరానివి; అయినన్‌= అయితే; ఆహారంబులు= 
తినేతిళ్ళు; దొరకొనని+అట్టిచోన్‌= దొరకనపుడు; ద్విజాతులు= రెండు పుట్టుకలుగలవారు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు= వీరికి 
“ఉపనయనంి రెండో పుట్టుక); ఏమి భంగిన్‌= ఏ విధంగా; ప్రాణంబులు= ఊపిరులు; రక్షించుకొనువారు= కాపాడుకొనేవారు; 
అనుటయున్‌= అనగానే; ఆపగానందనుండు= భీష్ముడు; విశ్యామిత్ర= విశ్వామి(త్రుడికీ; చండాల= చండాలుడికీ (జరిగిన); సంవాదంబు= 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంభాషణ; అను= అనే; ఇతిహాసంబు= పరంపరగా చెప్పుకొంటున్న వెనుకటి కథ; భవ(త్రశ్నంబునకున్‌= నీవు అడిగిన 
దానికి; ఉత్తరంబు+ఐ= సమాధానమై; ఉండున్‌= ఉంటుంది; ఆకర్లింపుము= వినుము; అని; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా 
చెప్పాడు. 

తాత్పర్యం: అదంతా విన్న ధర్మరాజు 'ధర్మం సరిగ్గా నడవకపోతే తప్పించుకొనలేని కరువుకాటకాది పాపాలు 
కలుగుతాయి. కనుక తిండి దొరకదు. (బ్రాహ్మణాదులైన మూడు వర్గాలూ ఎట్లా మనగల్లుతాయో చెప్పు'మన్నాడు. 
దానికి భీష్ముడు 'విశ్వామి(త్రుడికీ మాలవాడికీ మధ్య నడచిన సంవాది గాథను వింటే నీవడిగిన సందేహం 
తీరిపోతుంది. అదే నీ ప్రశ్నకు సరైన సమాధానం” ఆలకించుమంటూ ఇట్లా అన్నాడు: 


విశ్వామిత్ర చండాల సంవాదము (సం. 12-139-12) 


క _ ఏపారి తొల్లి త్రేతా । ద్వాపరముల సంధి నొక్క వటిపు ధరిత్రీ 
తాపంబు( జేసి జనముల । పాపంబున వత్సరములు పండ్రెం డధిపా! 279 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; తొల్లి= మునుపు; త్రేతా ద్వాపరముల సంధిన్‌= (త్రేతా ద్వాపరయుగాలు కూడినపుడు; 
ఒక్కవణపు= ఒక కరువు; ఏ పారి= అధికమై; జనముల పాపంబునన్‌= జనం చేసికొన్న పాపంవలన; వత్సరములు పం(డైండు= 
పన్నెండేళ్ళపాటు; ధరి(త్రీ= భూమికి; తాపంబున్‌+చేసెన్‌= పీడ కలిగించింది. 


తాత్సర్యం: ధర్మరాజా! (త్రేతా ద్వాపరయుగాల సంధికాలంలో జనం చేసికొన్న పాపంకొద్దీ ఒక కరువు వచ్చింది. 
ఇది (ప్రజలను పన్నేండేళ్ళపాటు పీడించింది. 


సీ, ఏటులు(జెటువులు నివురం గర్భనము లెం । దును జెడ దరులతాదులును గమర, 
భూమియు. బసమాల, గోమహిషాది జీ | వధనంబు వొలియ, భూవరులు మేర 
దప్పి లోకములోని ధాన్యముల్‌ గొన, నధ । ర్మం బంతకంతకు. బ్రబ్బ నధికు 
లనదల( జెఖుపంగ, యాగముల్‌ దేవతా । పూజలు నెడలంగ, భూసుర ప్ర 


ఆ. ముఖములైన వర్ణముల చొప్పు దప్పు నా । హార రహితజనము లచట నచట. 
బడం(గ జూడ ఘోర భంగిగా6 దటచయ్య । డొక్కలున్న వారి కెక్కభయము. 280 


ప్రతిపదార్థం: ఏయులున్‌= నదులూ; చెణువులున్‌= మడుగులూ; ఇవురన్‌= అడుగంటి పోగా; కర్పనములు= సేద్యాలు; ఎందును= 
అన్నిచోట్లా; చెడన్‌= పాడుపడగా; తరులతా+ఆదులును= చెట్టు తీగలూ మొదలైనవి; కమరన్‌= ఎండిపోగా; భూమియున్‌= 
నేలకూడా; పస తూలన్‌= సారం పోగా; గో+మహిష+ఆది= ఆవులూ గేదెలూ మొదలైన; జీవధనంబు= పశుసంపద; పొలియన్‌= 
చచ్చిపోగా; భూవరులు= రాజులు; మేరదప్పి= మర్యాద మీరి; లోకములోని= రాజ్యంలోని; ధాన్యముల్‌= వడ్డు, మినుములు, పెసలు 
మొదలైన ధాన్యాలు; కొనన్‌= కొల్లకొట్టగా; అధర్మంబు= అవినీతి; అంతకున్‌+అంతకున్‌= రాను రాను; (ప్రబ్బన్‌= విస్తరిల్లగా; 
అధికులు= బలవంతులు; అనదలన్‌= బలహీనులను; చెణుపంగన్‌= బాధపెట్టగా; యాగముల్‌= యజ్ఞాలు; దేవతా పూజలున్‌= 
దేవతార్చనలూ; ఎడలంగన్‌= దూరం అవుతుండగా; భూసుర ప్రముఖులు+ఐన= బ్రాహ్మణులు మొదలైన; వర్ణముల; చొప్పు=తీరు; 
తప్పన్‌= తప్పిపోగా; ఆహార రహిత జనములు= తిండిలేని జనాలు; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; పడ(గన్‌= పడిపోగా, చచ్చిపోగా; 
ఉన్నవారికిన్‌= (బ్రతికి ఉన్నవాళ్ళకు; చూడన్‌= చూడటానికి; భయము ఎక్కన్‌= భయం కలుగగా; డొక్కలు= పీనుగుల పెంటలు; 


తఅచు+అయ్యెన్‌= దట్టంగా పడ్డాయి. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 429 


తాత్సర్యం: ఏరులూ, చెరువులూ అడుగుబట్టాయి. సేద్యం అంతా ఆగిపోయింది. చెట్టూ చేమలూ ఎండిపోయాయి. 
నేలంతా బీడు పడిపోయింది. గొడ్డూ గోదా చచ్చిపోయాయి. రాజులు మర్యాద తప్పి ప్రజలను కొల్లగొట్టుకొంటున్నారు. 
అధర్మం అంతకంతకు మితిమీరిపోయింది. బలవంతులు బలహీనులను పీడిస్తున్నారు. యజ్ఞయాగాదులూ 
దేవతార్చనలూ కట్టిపెట్టారు. (బ్రాహ్మణాది కులాలవారు తమ కులధర్మాన్ని తప్పారు. తిండీ తిప్పలూ లేని వాళ్ళు 
ఎక్కడపడితే అక్కడ పడిపోయారు. బతికి ఉన్నవాళ్ళు భయపడేటట్టు ఎంతో దారుణంగా పీనుగుల కుప్పలు 
పేరుకుపోయాయి. 


వ. అట్టి సమయమున. 281 
తాత్సర్యం: అట్లాంటి తరుణంలో. 


క మునిపతి విశ్వామిత్రుడు । దన యాశలి కెందు మెలగగి ధైర్య మెడలి యో 
దన మాంస మూల ఫలములు । జనుల నడిగి యెందు. బడయఈ జాలక డప్పిన్‌. 282 


ప్రతిపదార్థం: మునిపతి= మునిరాజు; విశామిత్రుండు= విశ్యామిత్ర మహర్షి తన ఆంలికిన్‌= తన ఆకలికి; ఎందున్‌ మెలగ= 
ఎక్కడెక్కడో తిరిగి; ధైర్యము+ఎడలి= ధైర్యాన్ని కోల్పోయి; ఓదన= అన్నం; మాంస= మాంసం; మూల= కందమూలాలు; ఫలములు= 
పండ్లూ; జనులన్‌= లోకులను, జనాన్ని; అడిగి; ఎందున్‌= ఎక్కడా; పడయన్‌+చాలక= పొందలేక; డప్పిన్‌= దప్పికతో. 


తాత్పర్యం: మునులలో చెప్పుకొనదగ్గవాడు విశ్వామిత్రుడు. అతడు ఆకలికి తట్టుకొనలేక ఎక్కడెక్కడో తిరిగాడు. 
ధైర్యం సడలింది. అన్నం, మాంసం, కందమూలాలూ, పండ్లూ అన్నీ అందరినీ అడిగాడు. ఎక్కడా ఏమీ దొరకలేదు. 
దప్పికతో. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. తూయగాడదుచుం జనువాయండు. 283 
ప్రతిపదార్థం: తూంగాడుచున్‌= తూలుతూ; చనువా(డు= వెళ్ళువాడై. 
తాత్సర్యం: తూలుతూ పోతున్నవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. పసరపు టెంప ప్రోవులును, బందుల డొక్కలు. గుక్కపుట్టిలున్‌ 
ముసు(గువడంగ భూమితలముం దఅచార(గ6 గప్పుచున్‌ మదిం 
బస యొక యింత లేక పెఅప్రాణులనుం బొరిగొంచు నెప్టు దు 
ర్వ్యసనత( గూరియున్న వెలివాండ్రుర పల్లియ( జేరి యయ్యెడన్‌. 284 


ప్రతిపదార్థం: పసరము= గొడ్ల; ఎమ్ము+(ప్రోవులును= ఎముకల గుట్టలూ; పందుల డొక్కలున్‌= పందుల పొట్టలూ; 
కుక్కపుజ్ణెలున్‌= కుక్కల తలపెంకులూ (కప్పెరలూ); ముసు(గు+పడంగన్‌= కప్పుపడేటట్టు;: భూమితలమున్‌= నేలను; 
తబిచు+ఆర(గన్‌= బాగా దట్టంగా; కప్పుచున్‌= కప్పుతూ; మదిన్‌= మనస్సులో; పస= (పేమ; ఒక ఇంతలేక= కొంచెం కూడా 
లేకుండా; పెణ ప్రాణులనున్‌= ఇతర జీవకోటిని; పారి గొంచున్‌= చంపివేస్తూ; ఎప్టున్‌= ఎల్లప్పుడూ; దుర్వ్యసనతన్‌= చెడ్డ 

= ౧ యి 
అలవాటుతో; కూరి+ఉన్న= దిగబడి ఉన్న; వెలివాండ్రుర పల్లియన్‌= మాలపల్లెను; చేరి= సమీపించి; ఆ+ఎడన్‌= ఆ పల్లెలో. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గొడ్డ ఎముకల గుట్టలు పడి ఉన్నాయి. పందుల డొక్కలూ, కుక్కల పురైలూ నేలపరపుగా దట్టంగా 
కప్పివేశాయి. మనసులో కొంచెమైనా (పేమ లేకుండా అన్నిరకాల జంతువులను అక్కడివారు చంపేస్తుంటారు. 
ఇట్టాంటి దుర్వ్యసనంతో కూరుకుపోయిన మాలపల్లెకు విశ్వామిత్రుడు చేరుకొని ఆ పల్లెలో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. _ ఆర్తినొంది యిటయట వోవం జాలక నేలం బడియుండి ప్రాణంబులు వోవుట యుపేక్షింపం దగదు 
ప్రాణరక్షణంబ పరమధర్మం బని వితర్మించి తగునుపాయంబు చింతించువా( డప్పుడ చంపి తిత్తొలిచి 
గాలిగొన వైచిన కుక్కకడిమంబు. గనుంగొని. 285 


ప్రతిపదార్థం: ఆర్తిన్‌= ఆకలితో బాధ; ఒంది= పొంది; ఇట,అట పోవన్‌ చాలక= ఎటూ పోను శక్తిలేక; నేలన్‌= నేలమీద; పడి 
ఉండి= సొమ్మసిల్లి; ప్రాణంబులు+పోవుట= ఊపిరిపోవటం; ఉపేక్షింపన్‌+తగదు= మిన్నక ఉండటం ఒప్పుదు; ప్రాణరక్షణంబు+అ= 
ప్రాణంకాపాడుకోవటమే; పరమ ధర్మంబు= ఉత్తమ న్యాయం; అని; వితర్కించి= తలపోసి; తగన్‌= తగిన; ఉపాయంబున్‌= 
యుక్తిని; చింతించువాండు= ఆలోచించుకుంటున్నవాడు; అప్పుడు+అ= ఆప్పుడే; చంపి= ప్రాణంతీసి; తిత్తి ఒలిచి= తోలుతీసి; 
గాలిగొన వైచినన్‌= గాలి తగిలేటట్టు ఆరబెట్టిన; కుక్క కడిమంబున్‌= కుక్క మాంసాన్ని; కనుంగొని= చూచి. 


తాత్పర్యం: బాధపడుతూ ఇటు అడుగు తీసి అటువేయలేక నేలమీద సొమ్మసిల్లి పడిపోయాడు. “ఊపిరి పోతుంటే 
ఊరుకొనకూడదు, అనుకొన్నాడు. “ప్రాణం నిలబెట్టుకొనటమే ఉత్తమ ధర్మం” అని భావించాడు. దానికి తగ్గ 
ఉపాయాన్ని ఆలోచించుకొంటూ అపుడే చంపి తోలు తీసి, గాలిలో ఆరబెట్టిన కుక్కమాంసాన్ని చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క “ఇది దప్ప నిప్పు డియ్యెడ । నొదవదు ప్రాణంబు గావ నొం డొక( డిదియున్‌ 
మది నూహింప(గ మ్రుచ్చిమి । నొదవించి కొనంగవలసియున్నది నాకున్‌. 286 


ప్రతిపదార్థం: ఇది తప్పన్‌= ఈ కుక్కమాంసం తప్ప; ఇప్పుడు= ఈ సమయంలో; ఈ+ఎడన్‌= ఇక్కడ; ప్రాణంబు+కావన్‌= 
ప్రాణం రక్షించుకొనటానికి; ఒండొకండు= మరొకటి; ఒదవదు= దొరకదు; ఇదియున్‌= ఈ మాంసం కూడా; మదిన్‌= 
మనస్సులో; ఊహింపంగన్‌= ఆలోచించుకొనగా; మఘుచ్చిమిన్‌= దొంగతనంచేత; ఒదవించి కొనంగవలసి+ఉన్నది= చిక్కించుకొనవలసి 
ఉన్నది. 


తాత్సర్యం: 'ఇపు డిక్కడ ప్రాణం కాపాడుకొనటానికి కుక్కమాంసం తప్ప మరొకటి దొరకదు. ఇదైనా దొంగిలించి 
దక్కించుకొనవలసిందే. 


తే. ప్రాణములు వోవకుండంగ( బరిహరింప । నొం డుపాయ మెయ్యదియు లేకుండెనేని 
మ్రుచ్చిమియు ధర్మ మగు; నధముని ధనంబు । గొనుట యెందును ముఖ్యమై చనుట గలదు. 287 


ప్రతిపదార్థం: (ప్రాణములు= ఉసురు; పోవక+ఉండంగన్‌= పోకుండా; పరిహరింపన్‌= తప్పించుకొనేందుకు అంటే ప్రాణాలు 
నిలుపుకొనటానికి; ఒండు+ఉపాయము= మరొక సాధనం; ఏ+అదియున్‌= ఏదీ; లేక+ఉండెనేని= ఉండక పోయినట్లయితే; 
'ముచ్చిమియున్‌= దొంగతనం కూడా; ధర్మము+అగున్‌= న్యాయమే అవుతుంది; అధముని= నీచుడి; ధనంబున్‌+కొనుట= 
సొమ్మును తీసికొనటం; ఎందును= ఎక్కడైనా; ముఖ్యమై చనుట= (ప్రధానమై ఒప్పటం; కలదు= ఉన్నది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 431 


తాత్సర్యం: ప్రాణం పోకుండా తప్పించుకొనేందుకు మరే ఉపాయం లేనపుడు దొంగతనంచేసి ఊపిరి నిలుపుకొనటం 
ధర్మమే అవుతుంది. అపుడు నీచుడి సొమ్మైనా పుచ్చుకొనటం ్రశస్తమైనదే అవుతుంది. 


వ. కావున చండాలధనంబగు సారమేయ మాంసం బపహరించి ప్రాణహాని పరిహరించి కొందు' నని 
నిశ్చయించియుండ నర్ధరాత్రం బగుటయు. జండాలురెల్ల నిద్రింపనల్లన లేచిచని యమ్మాంసంబు వట్టి 
తిగిచిన నచ్చేరువ నిద్రించు చండాలుండు విధివశంబున మేలుకని 'నీ వెవ్వండవు? మాంసంబు 
మ్రుచ్చిలించెదవు? నిద్రవోవంజుమ్మునిన్నుంబొరిగొనియెద' ననుటయు భయపడి గ్రక్కున నమ్మునిపతి 'యేను 
విశ్వామిత్రుండ'నని పలికిన, వా(డు వినయంబున శయ్య డిగ్గి కరుణం గన్నీ రొలుకం బ్రణమిల్లి కేలు మొగిడ్డి 
“మహాత్మా! నీతలం పేమి యని యడిగిన నతండు సాంత్వనవచనంబుల నిట్లనియె. 288 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; చండాల ధనంబు+అగు= చండాలుడి సొమ్ము అయిన; సారమేయ మాంసంబున్‌= కుక్కమాంసాన్ని; 
అపహరించి= కాజేసి; ప్రాణహానిన్‌= ప్రాణానికి వచ్చిన ముప్పును; పరిహరించికొందును= తొలగించుకొంటాను; అని నిశ్చయించి= అని 
నిర్ణయించుకొని; ఉండన్‌= ఉండగా; అర్హరాత్రంబు+అగుటయున్‌= నడిరేయి అవటంవలన; చండాలురు+ఎల్లన్‌= చండాలురందరూ; 
నిద్రింపన్‌= నిద్రపోగా; అల్లన లేచి= మెల్లగా లేచి; చని= వెళ్ళి; ఆ+మాంసంబున్‌= ఆ మాంసాన్ని; పట్టి తిగిచినన్‌= పట్టి లాగగా; ఆ+చేరువన్‌= 
ఆ దగ్గరలోనే; నిద్రించు= నిద్రపోయే, కునుకుతీస్తున్న; చండాలుండు= మాలవాడు; విధివశంబునన్‌= అదృష్టవశాన; మేలుకని= నిద్రలేచి; 
నీవు; ఎవ్వండవు= ఎవ్వడివి; మాంసంబున్‌= మాంసాన్ని; మ్రుచ్చిలించెదవు= దొంగిలిస్తున్నావు; నిద్ర+పోవన్‌+చుము ఖై నిద్రపోను సుమా; 
నిన్నున్‌= నిన్ను; పొరికొనియెదన్‌= చంపుతాను; అనుటయున్‌= అనగానే; భయపడి= భీతి చెంది; (గ్రక్కునన్‌= వెంటనే; ఆ+మునిపతి= 
ఆ మునిరాజు; ఏను= నేను; విశ్వామిత్రుండను= విశ్వామిత్ర మహర్షిని; అని పలికినన్‌= అని పలుకగానే; వాండు= ఆ చండాలుడు; 
వినయంబునన్‌= అణకువతో; శయ్యడిగ్గి= మంచం దిగి; కరుణన్‌= జాలితో; కన్నీరు ఒలుకన్‌= కంటనీరు కారుస్తూ; ప్రణమిల్లి= మొక్కి; 
కేలు మొగిద్భి= చేతులు జోడించి; మహాత్మా!= మహనీయా!; నీతలంపు= నీ ఆలోచన; ఏమి?= ఏమిటి?; అని అడిగినన్‌= అని అడగగా; 
అతండు= విశ్వామిత్రుడు; సాంత్వనవచనంబులన్‌= మెల్లని మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కాబట్టి 'చండాలుడి సొత్తు అయినా సరే ఈ కుక్కమాంసాన్ని దొంగిలించి చావును తప్పించుకొంటా” 
నని నిర్ణయించుకొన్నాడు. అప్పటికే అర్హరా(త్రి అయింది. మాలపల్లె అంతా నిద్రలో మునిగిపోయింది. ఆ సమయంలో 
మెల్లగా లేచి వెళ్ళి ఆ మాంసాన్ని పట్టి గుంజాడు. ఆ పక్కనే కునుకుతీస్తున్న మాలవాడు అనుకోకుండా మేల్కొన్నాడు. 
'నీ వెవ్వడివి? మాంసాన్ని దొంగిలిస్తున్నావు. నేను నిద్రపోవటంలేదు సుమా! నిన్ను చంపేస్తాను అనగానే 
విశ్వామిత్రముని భయపడ్డాడు. 'నేను విశ్వామిత్రుడిని” అన్నాడు. అది విన్న చండాలుడు ఎంతో వినయంగా మంచం 
దిగాడు. జాలిపడి కంటతడిపెట్టుకొంటూ చేతులెత్తి మైక్కాడు. “మహాత్మా! ఇట్టా చేయటంలో నీ ఉద్దేశం ఏమిటి” 
అన్నాడు. దానికి ఆ ముని నెమ్మదిగా ఇట్లా చెప్పాడు. 


చ. 'దరికొను నాశలిం దనువిదాహము పుట్టిన బ్రాణహానికిం 
బరిహరణంబు సేంత కిది పాపమ యైనను గుక్కనంజుండే 
భరపడి మ్రుచ్చిలించెద; విభావసు( డెంత శుచిత్వ సంపదం 
బొరసియు సర్వభక్షకత( బొందును; నన్నును జూడు మట్లుగన్‌.' 289 


ప్రతిపదార్థం: దరికొను= మండే; ఆంకలిన్‌= ఆకలిచేత; తను విదాహము పుట్టినన్‌= శరీరం దహించుకుపోతూండగా; 
(ప్రాణహానికిన్‌= ఊపిరి పోకుండా; పరిహరణంబు+చేంతకున్‌= ఆపుకొనాలనే కోరికవలన; ఇది= ఈ కుక్కమాంసం తినటం; 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


పాపము+ఐనన్‌= పాతకమే అయినా; ఏన్‌= నేను; భరపడి= ఒప్పుకొని; కుక్కనంజుండు= కుక్కమాంసాన్ని; ముచ్చిలించెదన్‌= 
దొంగిలిస్తున్నాను; విభావసుండు= అగ్ని; ఎంత శుచిత్వ సంపదన్‌= ఎంతో పరిశుద్దమైన సంపత్తిని; పారసియున్‌= పొంది ఉన్నా; 
సర్వభక్షకతన్‌= అన్నీ తినేవాడి భావాన్ని; పొందును= పొందుతాడు; అట్టుగన్‌= అట్లాగే; నన్నును= నన్నుకూడా; చూడుము= 
చూడుము. 

తాత్పర్యం: “ఆకలిమంటతో శరీరం దహించుకుపోతూ ఉన్నది. ప్రాణం నిలుపుకొనాలనే కోరికవలన కుక్కమాంసం 
తినటం పాపమే అయినా ఇష్టపడే ఈ కుక్కమాంసాన్ని దొంగిలిస్తున్నాను. అగ్ని పావనుడే అయినా అన్నీ 
తింటుంటాడు కదా! అట్లాగే నన్ను భావించుము”. 


వ. అనిన విని చండాలుండు. 290 
ప్రతిపదార్థం: అనినన్‌= అట్లా ఆ ముని చెప్పగా; విని= ఆలకించి; చండాలుండు= మాలవాడు. 
తాత్సర్యం: విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆలకించిన మాలవాడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  “కుక్కమృగములలో నెల్ల గుత్సితంబు; । దీనిం దిని ధర్మమున కేల హాని సేయ? 

నొం డుపాయంబు వెదకి కొ మ్ముజ్జ్వలాత్త!' । యనుడు వానికి ముని యిట్టు లనియె నధిప! 291 
ప్రతిపదార్థం: అధిప!= స్వామి!; మృగములలోన్‌+ఎల్లన్‌= జంతువులలోకెల్ల; కుక్క; కుత్సితంబు= నీచమైనది; దీనిన్‌= 
కుక్కమాంసాన్ని; తిని; ధర్మమునకున్‌= పుణ్యానికి; హాని+చేయన్‌+ఏల?= ముప్పు తేవటం ఎందుకు?; ఉజ్జల+ఆత్మ!= మహాత్మా!; 
ఒండు+ఉపాయంబున్‌= మరొక ఉపాయం; వెదకి కొమ్ము= వెతుక్కో; అనుడున్‌= అనగానే; వానికిన్‌= ఆ చండాలుడితో; ముని= 
విశ్వామిత్రుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: “జంతువు లన్నిట్టోకి కుక్క చాలా నీచజంతువు. కుక్కమాంసాన్ని తిని ధర్మానికి ముప్పు కలిగిస్తావు 
ఎందుకు? మ రేదైనా ఉపాయాన్ని వెదకుము” అనగానే చండాలుడితో విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. 
క “విను బ్రహ్మవహి నాకుం । బెను ప్రాపై యుండ నేను వెజతునె యెట్లె 

నను( బోవనీక ప్రాణము । దనువున నిల్పుటయ చూవె ధర్మం బరయన్‌. 292 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; (బ్రహ్మవహ్ని= బ్రహ్మ సంబంధమైన అగ్ని; నాకున్‌= నాకు; పెను ప్రాపు+ఐ+ఉండన్‌= 
పెద్ద అండగా ఉండగా; నేను; వెజతునె?= భయపడతానా?; అరయన్‌= విచారించగా; ఎట్టు+ఐననున్‌= ఎట్టాగైనా; 
ప్రాణమున్‌+పోవనీక= ఊపిరిని పోనీయకుండా; తనువునన్‌= బొందిలో; నిలుపుటయ= ఉంచటమే; ధర్మంబు+చూవె!= 
న్యాయం సుమా! 
తాత్పర్యం: 'బ్రహ్మాగ్ని నాకు పెద్ద అండగా ఉండగా నేను భయపడను. ఎట్టాగైనా ఈ బొందిలో ప్రాణం 
నిలబెట్టుకొనటమే న్యాయం సుమా! 


ఆ. _ బ్రదికియున్న నేం దపంబున విద్యను । బాచికొనంగ నేర్తు. బాతకంబు; 
నట్టు లగుట జీవితాధార మైన యీ । నంజు. డిప్పు డెట్లు నమల కుడుగ. 293 


ప్రతిపదార్థం: బ్రదికి+ఉన్నన్‌= జీవించి ఉంటే; ఏన్‌= నేను; పాతకంబున్‌= ఈ పాపాన్ని; తపంబునన్‌= తపోబలంవలన; విద్యను= 
(బ్రహ్మజ్ఞానం వలన; పాచికొనంగన్‌+నేర్తున్‌= పోగొట్టుకొంటాను; అట్టులు+అగుటన్‌= అట్టా అవటంవలన; ఇపుడు= ఇప్పుడు; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 433 


జీవిత+ఆధారము+ఐన= బ్రతకటానికి మూలం అయిన; ఈ నంజుడు= ఈ మాంసాన్ని; ఎట్టున్‌= ఎట్లాగైనా; నమలక= తినక; 
ఉడుగన్‌= మానను. 


తాత్పర్యం: నేను ప్రాణాలతో ఉంటే ఈ పాపాన్ని తపస్సువలన, జ్ఞానంవలన పోగొట్టుకొనగలను. కనుక 
ప్రాణాధారం అయిన ఈ మాంసాన్ని తినకుండా ఉండను”. 


చ. అనుటయు నంత్యజుండు నగి 'యట్టి విధం బధమంబు గాక నె 

ట్టన యది ధర్మమే? కటకటా! మిము బోంట్లకు నిట్లు సేయంగాం 

జనునొకొ? యన్న నమ్మని 'ప్రశస్తు( డగస్తు (డు దైత్యు మాంసముం 

దిన(డె? నశించెనే యతని తేజము. బెంపును నంతనుండియున్‌? 294 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అంత్యజుండు= కడజాతివాడు; నగి= నవ్వి; అట్టివిధంబు= కుక్కమాంసం తినటం 
అనేది; అధమంబు+కాక= నీచమైనది కాక; నెట్టన= పైపెచ్చు; అది ధర్మమే?= అది పాడియా?; కటకటా!= అయ్యయ్యో!; 
మిము బోంట్లకున్‌= మీవంటివాళ్ళకు; ఇట్టు= ఇట్టా; చేయయగాన్‌= చేయటం; చనునొకొ?= తగుతుందా?; అన్నన్‌= అనగానే; 
ఆ+ముని= ఆ విశ్వామిత్రుడు; ప్రశస్తుడు= పేరుపొందిన; అగస్తు(డు= అగస్త్యమహర్షి; దైత్యు మాంసమున్‌= రాక్షసుడి 
మాంసాన్ని; తినండె?= తినలేదా?; అంతన్‌+ఉండియున్‌= అప్పటినుండి; అతని తేజమున్‌= అతడి తేజస్సూ; పెంపున్‌= 
గౌరవమున్నూ; నశించెనే?= చెడినాయా? 


తాత్సర్యం: విశ్వామిత్రుడి మాటలు విన్న చండాలుడు నవ్వి 'అయ్యో! అది నీచమైన పనికాక న్యాయమైనదా! మీ 


బోటి మునిసాములు ఇట్లా చేయవచ్చా?” అన్నాడు. దానికి ఆ ముని “ఎన్నో పొగడ్తలు పొందిన అగస్త్యముని 
రాక్షసమాంసం తినలేదా! ఆనాటినుండి ఆ ముని తేజస్సుకు, గౌరవానికీ ఏమైనా కొరత వచ్చిందా? 


వ. అనవుడు వాండి ట్లనియె. 295 
ప్రతిపదార్థం: అనవుడున్‌= ముని అనగానే; వాండు= ఆ చండాలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: విశ్వామిత్రుడి మాటలు విన్న చండాలుడు ఈ విధంగా అన్నాడు. 


క “పరహితము సేయ. బూనిన । పురుషుడు పాపంబు సేసి పొందడు కీడుం; 

బరమముని యగు నగస్తు (డు । పరోపకారార్థ కృతి నభవ్యుం డగునే?' 296 
ప్రతిపదార్థం: పరహితము= ఇతరులకు మేలు; చేయన్‌+పూనిన= చేయాలని పూనుకొన్న; పురుషుండు= మనిషి; 
పాపంబుచేసి= పాతకం చేసి; కీడున్‌= చేటును; పొందండు= అనుభవించడు; పరమముని+అగు= మునిముఖ్యు డయిన; 
అగస్త్యుండు= అగస్త్యముని; పరోపకారార్థ కృతిన్‌= ఇతరుల కొరకు చేసే మేలు పనివలన; అభవ్యుండు= దుష్టుడు; అగునే?= 


అవుతాడా? 


తాత్పర్యం: 'మరొకడికి ఉపకారం చేయాలనుకొన్నవాడు పాపం చేసినా వాడికి ఏ కీడూ అంటకపోగా పరమముని 
అవుతాడు. లోకోపకారంగా చేసిన పనులవలన అగస్త్యముని దుష్టుడవుతాడా?' (కాడని భావం.) 


క నావుడు మదాత్మ బ్రాహ్మణ । తా విద్వత్తాస్పదంబు; దానికింగా నే 
నీ విధి యొనరించుట పా । పావేశము లేదు; దీని కడ్డుపడకువే! 297 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగానే; మత్‌+ఆత్మ= నా దేహం; బ్రాహ్మణతా= (బ్రాహ్మణ ధర్మానికీ; విద్వత్తా= (బ్రహ్మజ్ఞానానికీ; 
ఆస్పదంబు= నిలయం; దానికిన్‌+కాన్‌= ఆ దేహం కొరకే; నేను; ఈ విధి= ఈ పని; ఒనరించుట= చేయటం; పాప+ఆవేశము 
లేదు= పాపానికి ప్రవేశం లేదు; దీనికిన్‌= మాంసం తినటానికి; అడ్డుపడకువే= ఆటంకపెట్టకుమా. 
తాత్పర్యం: 'నా దేహం అటు బ్రాహ్మణధర్మానికీ ఇటు (బ్రహ్మజ్ఞానానికీ ఆలవాలమైనది. కనుక ఆ దేహంకొరకే 
నేను ఈ పని చేయాలనుకొన్నాను. ఏ పాపం చొరబారదు. ఈ మాంసం తినటానికి నీవు అడ్డం పడకుము”. 
క అని ముని పల్కిన నంత్యజు(। డను “మాంసము విడువ నోప కనుటగ6 దలంపం 

జనునె? భవదీయ తేజో । ధన హానికి. గరుణ పుట్టదా యెవ్వరికిన్‌?' 298 
ప్రతిపదార్థం: అని ముని పల్కినన్‌= అని విశ్వామిత్రుడు మాటాడగానే; అంత్యజుండు= కడజాతివాడు; అనున్‌= ఇట్టా అన్నాడు; 
మాంసమున్‌= మాంసాన్ని; విడువన్‌= వదలుకొనటానికి; ఓపక= ఇష్టంలేక; అనుటగన్‌= అన్నట్లుగా; తలయథయన్‌+చనునే= 
ఆలోచించటం తగుతుందా; భవదీయ= నీదైన; తేజోధన= తేజస్ఫంపత్తియొక్క; హానికిన్‌= నష్టపోవటానికి; ఎవ్వరికిన్‌= ఎవరికైనా; 
కరుణ పుట్టదా?= కనికరం కలుగదా? 
తాత్సర్యం: విశ్వామిత్రుడితో అంత్యజుడు ఈ విధంగా అన్నాడు. 'మాంసం వదలుకొనటం ఇష్టంలేక ఇట్టా అంటున్నా 
ననుకొనకుము. నీ తేజస్సంపద నష్టమవుతుంటే ఎవరికైనా జాలిపుట్టదా?” 


వ. అనవుడు గాధినందనుండు. 299 
ప్రతిపదార్థం: అనవుడున్‌= చండాలుడు చెప్పగానే; గాధినందనుండు= గాధి కుమారుడైన విశ్వామిత్రుడు. 
తాత్పర్యం: అని పలికిన చండాలుడితో విశ్వామిత్రుడు - (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “కరుణ గలవేని బ్రాణంబు గాచికొనంగం। దలంచు నాకు నిమ్మాంస మి మృలఘుచరిత 
యట్టు లైన మ్రుచ్చిమియు లే దనృతమెడలి | పడయు వస్తువు సేయదు పాతకంబు.' 300 


ప్రతిపదార్థం: అలఘచరిత!= మహాత్మా!; కరుణ కలవేని= జాలి ఉన్నట్టయితే; ప్రాణంబు+కాచికొన(గన్‌= ప్రాణం కాపాడుకొనాలని; 
తలంచు= ఆలోచించే; నాకున్‌= నాకు; ఈ+మాంసము= ఈ కుక్కమాంసాన్ని; ఇమ్ము= ఇవ్వలసినది; అట్టులు+ఐనన్‌= అట్లా 
అయితే; ముచ్చిమియున్‌= దొంగతనమూ; లేదు= ఉండదు; అనృతము= అబద్దం; ఎడలి= వదలి; పడయు= పొందే; వస్తువు= 
పదార్థం; పాతకంబు చేయదు= ఎట్లాంటి పాపాన్ని కలిగించదు. 


తాత్పర్యం: 'ఓ మహాత్మా! నా మీద నిజంగా జాలికలిగితే (బ్రతకాలనుకొంటున్న నాకు ఈ కుక్క మాంసాన్ని 
ఇవ్వు. అట్టాగైతే నాకు దొంగతనం అంటదు. అబద్దం ఆడకుండా పొందే వస్తువువలన ఏ పాపం కలగదు”. 


వ. అనిన విని చండాలుం డి ట్లనియె. 301 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; చండాలుండు= అంత్యజుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ముని మాటలు విన్న చండాలుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. 


క “అతిశయిత పుణ్య దీప్తులు । ప్రతిగ్రహము నీచనరుని పాలం జేయన్‌ 
మతిం దలంపం గూడునే? వి । శ్రుతగుణ! యే వెటితు నింక జుజచుఅం బల్మన్‌. 302 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 435 


ప్రతిపదార్థం: అతిశయిత= మీరుతున్న; పుణ్యదీప్తులు= పుణ్యంచేత ప్రకాశించేవారు; ప్రతిగ్రహమున్‌= దానం పుచ్చుకొనటాన్ని; 
నీచనరుని పాలన్‌+చేయన్‌= అధముడివలన చేయటానికి; మతి= మనస్సులో అయినా; తల(పన్‌+కూడునే= మంచి చెడ్డలను 
ఆలోచించవచ్చునా, ఆలోచించకూడదని భావం; విశ్రుతగుణ!= వాసికెక్కినవాడా!; ఇంకన్‌= ఇంతకంటే; చుణచుణిన్‌= కటువుగా; 
పల్కన్‌= మాట్లాడటానికి; వెణితున్‌= జంకుతాను. 


తాత్సర్యం: “ఎంతో పుణ్యవంతులైన మీ బోటివారు ఒక అధముడినుండి దానం పుచ్చుకొనాలనే ఆలోచన 
మనసులోనైనా అనుకొనవచ్చునా? ఓ మహర్షీ! ఇంతకంటె కటువుగా మాట్లాడటానికి జంకుతున్నాను. 


వ. నీ వలచిన యట్లు సేయు మని సారమేయమాంసం బిచ్చినం బుచ్చికొని బ్రాణంబులు రక్షించుకొని 
విశ్వామిత్రుండు సనియె; నింద్రుండు తదనంతరంబ లోకంబుల వడదేటి వర్షించె; నంత హర్షించి 
యత్తపస్వివర్యుండు దపోవిశేషంబున దోషంబు నీ(గికొని మనీషిజనస్తుత్యంబగు నిత్య వ్రతంబున విలసిల్లె; 
నాపత్సమయసమాచారం బిట్టిద' యని చెప్పిన భీష్మునితో భూవల్లభుండు 'ధర్మసూక్ష్మ ప్రకారం బింత 
దురవగాహం బగునే? యీ యితిహాసం బాకర్ణించుట నాడెందంబు విషాదంబునొందె” ననవుడు 
నతండు ధర్మంబు బహుశాఖాసమన్వితంబై యుండు; రాజులకు నెల్లతెటింగులు నెబంగవలయు; విషాదం 
బేల? యనవుడు నజ్జనవిభుండు. 303 


ప్రతిపదార్థం: నీ వలచిన+అట్టు= నీకు ఇష్టమైనట్టు; చేయుము= చేయుము; అని; సారమేయ మాంసంబున్‌= కుక్కమాంసాన్ని; 
ఇచ్చినన్‌= ఇవ్వగా; పుచ్చికొని= తీసికొని; ప్రాణంబులు= ప్రాణాలు; రక్షించుకొని= కాపాడుకొని; విశ్వామిత్రుండు= విశ్వామిత్ర 
ముని; చనియెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబ= ఆ వెంటనే; ఇంద్రుండు= ఇంద్రుడు; లోకంబుల= జనుల; వడ+తేజన్‌= తాపం 
తీరగా; వర్షించెన్‌= వాన కురిపించాడు; అంతన్‌= ఆ తరువాత; హర్షించి= సంతోషించి; ఆ తపసి వర్యుండు= ఆ ముని శ్రేష్టుడు; 
తపోవిశేషంబునన్‌= గొప్ప తపస్సుచేత; దోషంబున్‌= మాంసం తిన్న పాపాన్ని; ఈంగికొని= పోగొట్టుకొని; మనీషిజన= 
విద్యావంతులచేత; స్తుత్యంబు+అగు= పొగడదగినదగు; నిత్య వ్రతంబునన్‌= ఎడతెరిపి లేని తపో నియమాలతో; విలసిల్లైన్‌= 
ప్రకాశించాడు; ఆపత్సమయ= విపత్కాలంలో; సమాచారంబు= వృత్తాంతం; ఇట్టిద= ఇట్టాంటిదే; అని చెప్పిన= అని పలికిన; 
భీష్మునితోన్‌= భీష్ముడితో; భూవల్లభుండు= ధర్మరాజు; ధర్మసూక్ష్మ ్రకారంబు= ధర్మంయొక్క సరైన తీరు; ఇంత 
దురవగాహంబు= ఇంత దుర్చోధమైన; అగునే?= అవుతుందా?; ఈ ఇతిహాసంబు= ఈ కథను; ఆకర్లించుటన్‌= వినటంవలన; 
నా డెందంబు= నా హృదయం; విషాదంబున్‌= దుఃఖాన్ని; ఒందెన్‌= పొందింది; అనవుడున్‌= అనగానే; ధర్మంబు= న్యాయం; 
బహుశాఖా సమన్వితంబు+ఐ= అనేక విభాగాలతో కూడుకొన్నదై; ఉండున్‌= ఉంటుంది; రాజులకున్‌= రాజులకు; ఎల్ల తెజంగులు= 
అన్ని ధర్మ విధాలూ; ఎరుంగవలయున్‌= తెలియాలి; విషాదంబు= చింత; ఏల?= ఎందుకు?; అని బోధించినన్‌= అని ఉపదేశించగా; 
ఆ+జనవిభుండు= ఆ ధర్మరాజు. 


తాత్సర్యం: నీకు నచ్చినట్లు చేసికొమ్ము' అంటూ ఆ చండాలుడు కుక్కమాంసాన్ని ఇచ్చాడు. దానిని పుచ్చుకొని 
విశ్వామిత్రుడు ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఇంద్రుడు ప్రజలందరి తాపం తీరేటట్టు వాన 
కురిపించాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు తన తపోమహిమతో పాపం పోగొట్టుకొన్నాడు. విద్యావంతులంతా 
మెచ్చుకొనేటట్టు నిత్యవ్రతాలు చేశాడు. ఆపత్కాలంలోని సంగతి ఇట్టాంటిది - అన్నాడు భీష్ముడు. ధర్మరాజు 
“సరైన ధర్మంతీరు తెలిసికొనటం ఇంతకష్టమా? ఈ తాతలనాటి కథ విన్న దగ్గరనుండి నాకు చాలా విచారంగా 
ఉన్నది, అన్నాడు. భీష్ముడు 'ధర్మం ఎన్నో శాఖలతో ఎన్నో తీరులలో ఉంటుంది. వాటన్నిటినీ రాజు తప్పక తెలిసికొనాలి. 
దానిని గూర్చి చింత ఎందుకు?” అన్నాడు. అప్పుడు ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడు ధర్మజునకు శరణాగత రక్షణ సుకృతం బెటింగించుట (సం. 12-141-4) 


క. “శరణాగతసంరక్షణ | పరులకు సమకూరు నెట్టి పాటి ఫలము? ని 
ర్థరకరుణాకర! పరమా । దరమున నెటింగింపు నాకు దాని తెటింగున్‌. 304 


ప్రతిపదార్థం: నిర్భరకరుణా+ఆకర!= నిలువెల్ల జాలికలవాడా!; శరణాగత= శరణన్న వాడిని; సంరక్షణపరులకున్‌= ఆదుకునే 
తత్త్యం కలవారికి; ఎట్టిపాటి= ఎంతమేర; ఫలము= (ప్రయోజనం; సమకూరున్‌= కలుగుతుంది; నాకున్‌= నాకు; దాని తెజంగున్‌= 
దాని తీరును; పరమ ఆదరమునన్‌= ఎంతో దయతో; ఎటింగింపు= తెలియచెప్పుము. 


తాత్సర్యం: 'ఓ భీష్ముడా! శరణన్నవారిని ఆదుకొనాలి అనుకొనేవారికి ఏ పాటి ఫలితం దక్కుతుంది? దాని తీరంతా 
నాకు దయతో చెప్పుము”. 
©. అనిన భీష్ముం డిట్టులను 'ముచుకుందుండు । నాగ బర6ంగు ధరణినాయకుండు 

దనుజమంత్రిచేత వినినది యొక కథ | యఖిలపాపహరణ మాచరించు. 305 
ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అనగానే; భీష్ముండు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ముచుకుందుండు నాంగన్‌= 
ముచుకుందు డనే పేరుతో; పరంగు= ఒప్పే; ధరణి నాయకుండు= రాజు; దనుజ మంత్రిచేతన్‌= రాక్షసుల మంత్రి 
శుక్రాచార్యుడివలన; వినినది= ఆలకించినట్టిది; ఒక కథ= ఒకానొక ఇతిహాసం; అఖిల పాపహరణమున్‌= సమస్త పాపాలను 
పోగొట్టటం; ఆచరించున్‌= చేస్తుంది. 
తాత్సర్యం: ధర్మరాజుతో భీష్ముడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు: 'వెనుకటికి ముచుకుందు డనే రాజు, 
రాక్షసమంత్రి శుక్రాచార్యుడు చెప్పగా విన్న కథ ఒకటి ఉన్నది. ఆ కథ పాపాలన్నిటిని పోగొట్టుతుంది. 


వ. _ అయ్యితిహాసంబు సెప్పెద; దాన నీ యడిగిన యర్ధంబు దెలియు; నవహితుండ వై యాకర్ణింపుము.306 


ప్రతిపదార్థం: ఆ+ఇతిహాసంబు= ఆ వెనుకటికతను; చెప్పెదన్‌= చెప్పుతాను; దానన్‌= ఆ కథ వినటంవలన; నీ+అడిగిన= నీవు 
కోరిన; అర్ధంబు= ప్రయోజనం; తెలియున్‌= తెలుస్తుంది; అవహితుండవు+ఐ= మనస్సు పెట్టినవాడవై; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ఆ కథంతా చెప్పుతాను. అది నీవు కోరిన ఫలితాన్ని తెలుపుతుంది. మనస్సుపెట్టి వినుము. 


సీ. _ పాపాత్ముండొకబోయ పక్షుల వధియించి । తినియును బె కృమ్మికొనియు నదియ 
బ్రదుకుగా దానికి బహుసాధనంబులు । సవరించుకొని మహాటవి( జరింప 
నొకనాండు పెనువానయును గాలియును ముట్టి । సకలజీవులకు నాశంబు పుట్టు 
నట్టిదియై కానయంతయు జలమయం । బైన బెగ్గిలి యన్నరాధముండు 


తే. వేగ వట్లోడి యెల్లను వెడలి మిటుత । నొక వనస్పతి జొంపమై యున్న దాని 
జెంది రాతిరి యగుటయు శిలయ సెజ్జ । గాంగ శీతార్తు(డై యుండె( గౌరవేంద్ర! 307 


ప్రతిపదార్థం: కౌరవేం(ద్ర!= ధర్మరాజా!; పాప+ఆత్ముండు= పాపస్వభావంగల; ఒక బోయ= ఒక బోయవాడు; పక్షులన్‌= పిట్టలను; 
వధియించి= చంపి; తినియును= తినీ; పెక్కు+అమ్మికొనియున్‌= చాలా అమ్ముకొనీ; అదియ= పిట్టలను చంపితినటమే, 
అమ్ముకోవటమే; బదుకుగాన్‌= బతుకు తెరువుగా; దానికిన్‌= ఆ బతుకు తెరువుకు; బహుసాధనంబులు= అనేకమైన పనిముట్లను; 
సవరించుకొని= కూర్చుకొని; మహా+అటవిన్‌= పెద్ద అడవిలో; చరింపన్‌= తిరుగుతుండగా; ఒకనాండు= ఒకరోజు; పెనువానయును= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 437 


పెద్ద వానా; గాలియును= గాలీ; ముట్టి= తాకి; సకల జీవులకున్‌= సమస్తమైన జీవరాశికి; నాశంబు పుట్టునట్టిది+ఐ= విపత్తు 
కలిగించేదై; కాన+అంతయున్‌= అడవి అంతా; జలమయంబు+ఐనన్‌= నీటిమయం కాగా; బెగ్గిలి= బెదరి; ఆ+నరాధముండు= 
నీచుడైన ఆ బోయవాడు; వేగన్‌= వడిగా; వజ్టు+ఓడి= వాన ఉరవడినంతటినీ; వెడలి= దాటి; మిజుతన్‌= మెరకమీద; ఒక 
వనస్పతి= ఒక చెట్టు; జొంపము+ఐ ఉన్నదానిన్‌= గుబురుగా ఉన్నదానిని; చెంది= చేరి; రాతిరి+అగుటయున్‌= చీకటి పడటంవలన; 
శిలయ= బండరాయే; సెజ్జ కాంగన్‌= పడక కాగా; శీత+ఆర్తుడు+ఐ= చలికి బాధపడుతూ; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: పాపభావాలుగల ఒక బోయవాడు ఉండేవాడు. అతడు పిట్టలను పట్టి కొన్నిటితో పొట్టపోసుకొంటూ 
ఎక్కువగా అమ్ముకొంటూ బతికేవాడు. అందువలన పిట్టలను పట్టుకొనే పనిముట్లను సమకూర్చుకొని అడవిలో 
తిరుగుతుండగా ఒకనాడు పెద్ద గాలీవానా వచ్చింది. ఆ వానవలన అన్ని రకాల జీవాలకూ ముప్పు ముంచుకొచ్చేటట్టు 
అడవంతా నీటిమయమైంది. ఆ బోయవాడు బెదరిపోయాడు. వాన ఉరవడిని తట్టుకొని మెరక చేరాడు. గుబురుగా 
ఉన్న చెట్టు క్రిందికి చేరాడు. రాత్రి అవటంవలన అక్కడే రాతి బండమీద చలిగాలికి గడగడ వణుకుతూ పడుకొన్నాడు. 


క ఆలుబ్దకు( డత్తరువర । మాలోకించి కడు భక్తి ననియె 'నిచటి భూ 
తాలిం గొలిచెద6 గరుణా । శీలత నను గాచుటకు విశిష్ట వినీతిన్‌.' 308 


ప్రతిపదార్థం: ఆ లుబ్దకు(డు= ఆ బోయవాడు; ఆ+తరువరమున్‌= గుబురుగా ఉన్న ఆ పెద్ద చెట్టును; ఆలోకించి= చూచి; 
కడుభక్తిన్‌= ఎక్కువైన ఆరాధనా భావంతో; అనియెన్‌= అన్నాడు; కరుణాశీలతన్‌= జాలిస్వభావంతో; ననున్‌= నన్ను; కాచుటకున్‌= 
రక్షించటానికి; ఇచటి భూతాలిన్‌= ఈ అడవిలోని ప్రాణికోటిని; విశిష్ట వినీతిన్‌= మిక్కిలి వినయంతో; కొలిచెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: (ఆ బోయవాడు) గుబురుగా ఉన్న ఆ పెద్ద చెట్టును చూచి ఎంతో భక్తితో ఇట్లా అన్నాడు: 'నా మీద 
కనికరం చూపి నన్ను కాపాడటానికి ఈ అడవిలోని జంతువులన్నింటిని ఎంతో వినయంగా సేవిస్తాను”. 


వ. అని యి ట్లప్పక్షిధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండ నమ్మహీరుహంబు కోటరంబున 
వసియించియుండునది యొక్కకపోతంబు దనవల్లభ యెటయేని మేంతకుం బోయి రాక తడసిన 
శోకించి. 309 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఆ+పక్షిధ్వంసకుండు= పిట్టలను చంపే బోయవాడు; శయనంబు= రాతిపడకను; 
(ప్రాపించి+ఉండన్‌= పొంది ఉండగా; ఆ+మహీరుహంబు= ఆ చెట్టుయొక్క; కోటరంబునన్‌= తొర్రలో; వసియించి+ఉండునది= 
కాపురం ఉండే; ఒక కపోతంబు= ఒక పావురం; తన వల్లభ= తన భార్య; ఎట+ఏని= ఎక్కడకేని; మేంతకున్‌ పోయి= తిండి 
కొరకు పోయి; రాక= రాకుండా; తడసినన్‌= ఆలసించగా; శోకించి= దుఃఖించి. 


తాత్పర్యం: అనుకొంటూ బోయవాడు రాతిమీద పడుకొన్నాడు. ఆ చెట్టు మీదే ఒక తొర్రలో ఒక పావురం 
కాపురం ఉన్నది. ఆ పావురం మేతకు పోయిన తన భార్య ఎంతకూ రాలేదని విచారిస్తూ. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ. ఎచట నున్నది యొక్కొయింత ప్రొ? ద్దొకచోట । నుండునే నను బాసి యుజ్ఞ్వలాంగి? 
యమ్మేను లేకున్న నిమ్మేని కలిమి ని । రర్భకం బధికానురాగయుక్త 
యగు సతిగుణముల యైహికాముషి క । సుఖసాధనంబులు సువ్వె! పతికి 
యేకారణంబున నే మయ్యెనో వాన । యేపున౦ దెగియెం గానోపు నకట! 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే నేమి సేయుదు? మందిరం బిపుడు పాడు । వాజుచున్నదిి యనంగ నప్పలుకు లెల్ల 
బోయవలలోన నున్న కపోతి విని మ । నంబు సంతోషపూరమగ్నంబు గాంగ. 310 


ప్రతిపదార్థం: ఉజ్జ్వల+అంగి= మిలమిల మెరిసే శరీరం గల నా భార్య; ఇంత ప్రొద్దు= ఇంతసేపూ; ఎచటన్‌= ఎక్కడ; ఉన్నది+ఒక్కొ!= 
ఉన్నదో గదా!; ననున్‌ పాసి= నన్ను వదలిపెట్టి; ఒక చోటన్‌+ఉండునే?= ఎక్కడైనా ఉంటుందా?; ఆ మేను= ఆ శరీరం; లేక+ఉన్నన్‌= 
లేకపోతే; ఈ మేని కలిమి= ఈ నా దేహసంపద; నిరర్ణకంబు= పనికి రానిది అవుతుంది; అధిక+అనురాగయుక్త+అగు= మిక్కిలి 
('ప్రేమతోకూడి ఉండేది అయిన; సతిగుణములన్‌= భార్య మంచి స్వభావాలే; పతికిన్‌= పెనిమిటికి; ఐహిక= ఈ లోకంలోనూ; 
ఆముష్మిక= పరలోకంలోనూ; సుఖసాధనంబులు సువ్వె!= సౌఖ్యానికి ఉపకరించే వస్తువులు సుమా!; ఏ కారణంబునన్‌= ఏమి 
నిమిత్తంగా; ఏమి+అయ్యెనో= ఏమైపోయిందో; అకట!= అయ్యో!; వాన ఏపునన్‌= వాన జోరువలన, జోరువాన వలన; తెగియెన్‌ 
కానోపున్‌= చచ్చిపోయిందేమో; ఏమి చేయుదున్‌?= ఏమి చేసేది?; ఇపుడు= భార్యలేనప్పుడు; మందిరంబు= ఇల్లు; పాడు 
పాజుచున్‌+ఉన్నది= పాడుపడి పోయినట్టున్నది; అనినన్‌= అనగానే; ఆ పలుకులు+ఎల్లన్‌= ఆ మాటలన్నీ; బోయవలలోనన్‌= 
బోయవాడి వలలో; ఉన్న= చిక్కి ఉన్న; కపోతి= పెంటి పావురం; విని; మనంబు= మనస్సు; సంతోష పూరమగ్నంబు+కాంగన్‌= 
సంతోషంతో నిండుగా మునిగి పోగా. 


తాత్సర్యం: 'నా భార్య ఇంతసేపూ ఎక్కడుందో, నన్ను వదలి ఎక్కడా ఉండదు. ఆమె లేని నా బ్రతుకు ఎందుకూ 
పనికిరాదు. అనురాగవతి అయిన భార్య సుగుణాలే మగడికి ఇహపరలోకాల్లో సుఖసాధనాలు. ఏ కారణంగా 
ఏమైపోయిందో ఏమో! కుండపోతగా వానపడటంవలన చచ్చిపోయిందేమో! నేను ఏమి చేసేది? ఆమె లేని నా ఇల్లు 
పాడుపడిపోయినట్టున్నది' అని అంటున్న పావురం మాటలన్నీ పెంటి విన్నది. పట్టలేనంత సంతోషంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క “పతి మదికి నింత యెక్కిన । యతివ గదా పుణ్యవతి; ప్రియాలాపము లీ 

గతి వినం గాంచి జన్మము । గృతకృత్యం బయ్యె నాకు; గెలిచితి జమునిన్‌.' 311 


ప్రతిపదార్థం: పతి మదికిన్‌= పెనిమిటి మనస్సుకు; ఇంత ఎక్కిన= ఇంత ఇష్టమైన; అతివ కదా= స్త్రీయే కదా; పుణ్యవతి= 

పుణ్యాత్మురాలు; ప్రియ+ఆలాపములు= పెనిమిటి మాటలు; ఈ గతిన్‌= ఇట్లా; వినన్‌ కాంచితిన్‌= విన గలిగాను; నాకున్‌= 

నాకు; జన్మము= పుట్టుక; కృతకృత్యంబు+అయ్యెన్‌= ధన్యమైనది; జమునిన్‌= యముడిని; గెలిచితిన్‌= జయించాను. 

తాత్సర్యం: పెనిమిటి మెప్పుపొందిన స్త్రీ ఎంతో పుణ్యవంతురాలు. నన్ను గురించి నా మగడి మాటలు చెవులారా 

వినగలిగాను. నా జన్మ ధన్యమైనది. యముడిని గెలిచాను”. 

వ. అని యుల్లంబునన యుగ్గడించి పతికిం దన తెఅంగెటింగించి, “విధి కృతంబునకు వగవంబని లే దని 
మటియు నిట్లనియె. 312 


ప్రతిపదార్థం: అని; ఉల్లంబునన్‌+అ= మనస్సులోనే; ఉగ్గడించి= చెప్పుకొని; పతికిన్‌= పెనిమిటికి; తన తెజంగున్‌= తాను 
ఉన్న తీరును; ఎజింగించి= తెలిపి; విధి కృతంబునకున్‌= బ్రహ్మ చేష్టకు; వగవన్‌= విచారించటం వలన; పనిలేదు= ప్రయోజనం 
లేదు; అని; మజీయున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పింది. 

తాత్పర్యం: అని మనస్సులో అనుకొంటూ తన ఉనికిని తన పెనిమిటికి తెలిపింది. (బ్రహ్మ చేష్టకు విచారించి 
ప్రయోజనం లేదు” అని చెపుతూ మళ్ళీ ఇట్టా అన్నది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 439 


చ. “శరణము సొచ్చినం దగ బ్రసన్మ్నతC గైకొని రక్షణంబు సా 
దరముగ జేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు; నీ 
వరసి మహార్తు వీని శరణాగతు నోపినభంగి నాపదం 
బొరయకయుండ(జేయుము ప్రభూతపు సీతున( గొంకు వోయెడున్‌. 313 


ప్రతిపదార్థం: శరణము+చొచ్చినన్‌= శరణాగతి పొందగా; తగన్‌= ఒప్పగా; ప్రసన్నతన్‌= దయతో; కైకొని= అంగీకరించి; రక్షణంబు= 
ఆశ్రయం; సాదరముగన్‌= గౌరవంగా; చేయుట= ఆచరించటం; అత్యధిక ధర్మముగాన్‌= గొప్పు పుణ్యకార్యంగా; బుధకోటి= 
పండితులు; చెప్పున్‌= చెప్పుతారు; నీవు; అరసి= విచారించి; మహా+ఆర్హున్‌= గొప్ప బాధలో ఉన్న; శరణాగతున్‌= అండ కోరుతున్న; 
వీనిన్‌= ఈ బోయవాడిని; ఓపిన భంగిన్‌= తగినంతలో; ఆపదన్‌+పొరయక+ఉండన్‌= ఇక్కట్లు పాలు కాకుండా; చేయుము= 
చూడుము; ప్రభూతపుసీతునన్‌= ఎక్కువ అవుతున్న; చలివలన; కొంకుపోయెడున్‌= కొంకరలు పోతున్నాడు. 


తాత్సర్యం: 'ఆదుకొనుమంటూ ఆ(శ్రయించినవాడిని కనికరంతో ఆదరించి ఆదుకొనటంకన్న మించిన పుణ్యం 


మరొకటి ఉండదంటారు పెద్దలు. గాలివానలో చలికి వణకిపోతున్న ఈ బోయవాడిని నీకు చేతనయినంతలో 
కాపాడుము”. 


క. అని యేర్చడ భాషిం । చిన విని శోకము డిగ్గ విడిచి విహగము గరుణం 
దనజాతి సెప్పి తగ ని । ట్లనియె మనుజభాషణముల నా లుబ్దకుతోన్‌. 314 


ప్రతిపదార్థం: అని; ఏర్పడన్‌= తేటతెల్లంగా; భాషించినన్‌= పెంటి పలుకగా; విని= ఆలకించి; శోకమున్‌= భార్య ఏమై పోయిందో 
అనే దుఃఖాన్ని; డిగ్గ విడిచి= వదలిపెట్టి; విహాగము= ఆ మగపావురం; కరుణన్‌= జాలితో; తన జాతిన్‌= తన (పావురం) తెగను; 
ఆ+లుబ్దకుతోన్‌= ఆ బోయవాడితో; చెప్పి; మనుజ భాషణములన్‌= మానవుల మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: పెంటి మాటలు స్పష్టంగా మగపావురం చెవిని బడ్డాయి. భార్య ఏమయిందో అనే విచారాన్ని అది వదలిపెట్టింది. 
బోయవాడిమీద జాలిపడింది. తాను పావురాన్నని చెప్పుకొన్నది. మానవుల మాటలతో అతడితో ఇట్లా అన్నది. 


క “ఓ యన్న! డస్సినాండవు | మా యింటికి నతిథి వైతి; మసలక నీకుం 

జేయవలయు నాతిథ్యం; । బేయది భవదీప్పితార్ట మెటి(గింపు తగన్‌.” 315 
ప్రతిపదార్థం: ఓ అన్న!= ఓ బోయన్న!; డస్పినాండవు= అలసిపోయి ఉన్నావు; మా ఇంటికిన్‌= మా మందిరానికి; అతిథివి+ఐతి(వి)= 
అతిథివయ్యావు (అతిథి= రాత్రి మాత్రం ఉండిపోయేవాడు, అకస్మాత్తుగ అన్నంవేళకు వచ్చినవాడు); మసలక= జాగుచేయకుండా; 
నీకున్‌= నీకు; ఆతిథ్యంబు= విందును; ఏ+అది= ఎట్టాంటిది; చేయవలయున్‌= చేయాలి; భవత్‌+-ఈప్పిత= నీవు కోరుకున్న; 
అర్థమున్‌= వస్తువును; తగన్‌= తగినట్టుగా; ఎటింగింపు(ము)= తెలియచెప్పుము. 


తాత్పర్యం: 'ఓ అన్నా! నీవు చాలా బడలికతో ఉన్నావు. మా ఇంటికి వచ్చిన అతిథివి నీవు. నీకు ఆలస్యంలేకుండా 
వెంటనే అతిథి విందు చేయాలి. నీకు కావలసిన వేవో తెలియచెప్పవలసింది”. 


చ. అనవుడు నుల్ల మెంతయు. బ్రియంబు వహింప6గ6 బక్షివైరి 'సీ 
తున సకలాంగకంబులు. బ్రతున్నము లయ్యెడు(; దీని( బాపవే!' 
యనిన విహంగమంబు రయమార(గ నచ్చటి పుల్లలెల్ల ము 
క్కునగొని తెచ్చి ప్రోవిది యకుంఠిత మైన దయాగుణంబునన్‌. 316 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని మగ పావురం పలుకగానే; ఉల్లము= మనస్సు; ఎంతయున్‌= ఎంతో; ప్రియంబు= సంతోషం; 
వహింప(గన్‌= పొందగా; పక్షివైరి= పిట్టల విరోధి అయిన బోయవాడు; సీతునన్‌= చలివలన; సకల+అంగకంబులున్‌= అన్ని 
అవయవాలు; ప్రతున్నములు= సలుపుపెట్టబడ్డవి; అయ్యెడున్‌= అవుతున్నాయి; దీనిన్‌= ఈ చలిని; పాపవే= పోగొట్టవా; అనినన్‌= 
అనగానే; విహంగమంబు= ఆ మగ పావురం; అకుంఠితము+ఐన= మొక్కవోనిదైన; దయాగుణంబునన్‌= జాలిస్వభావంతో; 
రయము+ఆరంగన్‌= ఎక్కువ వేగంగా, గబగబా; అచ్చటి పుల్లలు+ఎల్లన్‌= అక్కడి చిదుగు లన్నింటిని; ముక్కునన్‌= ముక్కుతో; 
కొనితెచ్చి= కరచితెచ్చి; (ప్రోవిడి= కుప్పపోసి. 

తాత్పర్యం: ఆ గువ్వ పలుకులు విన్నాడు బోయవాడు. సంతోషించాడు. “ఈ చలికి నా అవయవాలు తీపు 
పెడుతున్నాయి. కనుక ఈ చలిని పోగొట్టవలసింది” అని అడిగాడు. ఆ పావురం జాలిపడి గబగబా అక్కడి 
చిదుగులన్ని ఏరి ముక్కుతో కరచి తెచ్చి పోగుపెట్టి. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. ఆ పొంతపల్లియకు రయంబునం జని పుల్లతల సంగతంబైన యింగలంబు. 317 


ప్రతిపదార్థం: ఆ పొంత పల్లియకున్‌= ఆ ప్రక్కనే ఉన్న పల్లెకు; రయంబునన్‌= గబగబా; చని= వెళ్ళి, పుల్లతల= చిదుగు చివరన; 
9 ౧ ౧ ౧ 
సంగతంబు+ఐన= కూడి ఉన్నట్టి; ఇంగలంబు= అగ్గిని, 


తాత్సర్యం: ఆ పక్కనే ఉన్న పల్లెకు గబగబా పోయింది. చిదుగు చివరన అంటుకొని ఉన్న నిప్పును. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. కొని వచ్చి పుల్ల ప్రోవున(। దనుకంగాం జేసి నెమ్మి దళుకొత్తంగ ని 
ట్లను బోయతోడ “మే నీ । యనలంబున( గాంచికొనుటకై లె మృ్మనఘా! 318 


ప్రతిపదార్థం: కొనివచ్చి= తీసికొని వచ్చి; పుల్లప్రోవునన్‌= చిదుగుల కుప్పయందు; తనుకంగాన్‌ చేసి= (రాజుకొనేటట్టు చేసి)మండింప 
చేసి; నెమ్మి= సంతోషం; తళుకు ఒత్తంగన్‌= |ప్రకాశించగా; బోయతోడన్‌= బోయవాడితో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; 
అనఘా!= పుణ్యాత్ముడా!; మేను= ఒంటిని; ఈ అనలంబునన్‌= ఈ నిప్పుచేత; కాచికొనుటకున్‌+ఐ= చలికాపు కాచుకొనటానికి; 
లెమ్ము= లేచిరమ్ము. 


తాత్సర్యం: తీసికొనివచ్చి పోగేసిన పుల్లలన్నీ ముట్టుకునేటట్టు చేసింది. ఎంతో సంతోషపడుతూ బోయవాడిని 
చలికాచుకొనటానికి మంట దగ్గరకు రమ్మని పిలిచింది. 


చ. అనవుడు వాండు గువ్వహృదయం బలరం దనయంగకంబు ల 
య్యనలశిఖాకలాపమున నల్లన యల్లన కాంచి శీత బా 
ధన ముడుగంగ6 జేయగ బదంపడి యాలి చాల. దోంచె.. దో 
చిన నెటింగించె గువ్వ కది సేయ నుపాయము లేక యాత్మలోన్‌. 319 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; వాండు= ఆ బోయవాడు; గువ్వ= అడవి పావురం; హృదయంబు= మనస్సు; అలరన్‌= 
సంతోషించేటట్లు; తన+అంగకంబులు= తన అవయవాలన్నీ; ఆ+అనల శిఖా= ఆ నిప్పుల మంటల; కలాపమునన్‌= సముదాయంచేత; 
అల్లన అల్లన= మెల్లమెల్లగా; కాంచి= కాపుపెట్టుకొని; శీత బాధనము= చలి బాధ; ఉడుగంగన్‌+చేయ(గన్‌= తీర్చుకొనగా; పదంపడి= 
వెంటనే; ఆకలి; చాలన్‌+తోటెన్‌= బాగా అనిపించింది; తోంచినన్‌= ఆకలి అనిపించగానే; గువ్వకున్‌= ఆ పావురానికి; ఎటిగించెన్‌= 
తెలిపాడు; అది+చేయన్‌= ఆకలి తీర్చటానికి; ఉపాయము లేక= మార్గం కనపడక; ఆత్మలోన్‌= తనలో. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: గువ్వ సంతోషించేటట్లు ఆ బోయవాడు ఆ మంటలో మెల్లమెల్లగా తన ఒంటిని కాచుకొని చలిబాధ 
తీర్చుకొన్నాడు. అంతలో ఆకలిగా అనిపించింది. పావురంతో అదే చెప్పాడు. ఆ గువ్వకు అతడి ఆకలి తీర్చే మార్గం 
ఏమి తోచలేదు. తనలో తాను. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. వగచి వెలవెలంబాటి తలంచికొని వాని కిట్లనియె. 320 


ప్రతిపదార్థం: వగచి= విచారించి; వెల వెలన్‌+పాణి= తెల తెల బోయి; తలంచికొని= స్మరించి; వానికిన్‌= ఆ బోయవాడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: దుఃఖించి వెలవెలపోతూ తలచుకొంటూ ఆ బోయవాడితో ఇట్టా చెప్పింది. 


తే ఖగములకు జీవనం బన గలదె సంగ్ర। హించినట్టిది యాంకలి కేమియైన 
మాకు దొరకొన్న( దిందుముగాక!; యైన । నీవు డస్పితి వాతిథ్యనియతి వలయు. 321 


ప్రతిపదార్థం: ఖగములకున్‌= పిట్టలకు; జీవనంబు= బతకడానికి కావలసిన తిండి మొదలైనవి; సంగ్రహించి నట్టిది= కూడబెట్టుకొన్నట్టిది; 
అనన్‌ కలదె= అనేది ఉన్నదా (ఉండదని భావం); ఆంకలికిన్‌= ఆకలికి; ఏమి+ఐనన్‌= ఏదైనా; మాకు దొరకొన్నన్‌= మాకు లభిస్తే; 
తిందుము+కాక= తింటాం కాక; ఐనన్‌= అయినప్పటికీ; నీవు; డస్పితి(వి)= అలసిపోయావు; ఆతిథ్యనియతి= అతిథి నియమం; 
వలయున్‌= తప్పనిసరిగా చేయాలి. 


తాత్పర్యం: పిట్టల బతుకుల్లో తిండిని కూడబెట్టుకొనటం అనేది ఉండదు. ఆకలికి దొరికింది ఏదైనా తింటాం. 
అయితే నీవు బాగా అలసిపోయి ఉన్నావు. తప్పనిసరిగా నీ ఆకలి తీర్చాలి. 
కపోతంబు దన శరీరమును బోయ కాహారంబుగా నిచ్చుట (సం. 12-142, 143) 

వ. నా శరీరం బాహారంబుగా నిచ్చెదం గొనుము. 322 
ప్రతిపదార్థం: నా శరీరంబున్‌= నా ఒంటిని; ఆహారంబుగాన్‌= తినటానికి గాను; ఇచ్చెదన్‌= సమర్పిస్తాను; కొనుము= తీసికొమ్ము”. 
తాత్పర్యం: నా శరీరాన్ని నీకు ఆహారంగా అర్పిస్తాను. తీసికొమ్ము'. 
క అని పలికి యగ్ని వలగొని । తన దేహము దానిలోన( దడయక యిడినం 

గని బోయ విససయంబున । మనమూన(గ( గొంతసేపు మ్రాన్సడి యుందెన్‌. 323 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; అగ్నిన్‌ వలగొని= మంట చుట్టూ తిరిగి; దానిలోనన్‌= ఆ నిప్పుల మంటల్లో; తడయక= 
జాగుచేయకుండా; తన దేహము= తన శరీరం; ఇడినన్‌= పడవేయగా; కని= చూచి; బోయ= బోయవాడు; మనము= మనస్సు; 
విస్మయంబునన్‌= ఆశ్చర్యంలో; ఊనంగన్‌= తగుల్కొనగా; కొంత సేపు= కొద్దిసేపు; (మ్రాన్సడి+ఉండెన్‌= కొయ్యబారిపోయి ఉన్నాడు. 


తాత్పర్యం: అని గువ్వ చెప్పి వెంటనే మంటచుట్టూ తిరిగి ఆ నిప్పుల మంటల్లో పడిపోయింది. అది చూచి బోయవాడు 
నివ్వెరపోయాడు. కొంచెంసేపు కొయ్యబారి పోయినట్టు ఉండిపోయాడు. 
వ. పదంపడి. 324 


తాత్పర్యం: ఆ తరువాత - (తరువాతి పద్యంతో అన్వయం). 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. “కలదే యిమ్మెయి పారుషంబు జగతిం గారుణ్య మేపార ని 
ప్పులు గి ట్లిచ్చునె మేను? నాదు చరితంబుల్‌ నిందకుం బట్టులై 
తలంపన్‌ వచ్చిన నింత కీ డగునె యేతత్ర్మూరతా ఘోర చే 
ష్టలు మానంగలవా(డ(; బక్షి గురువై సంధించె సద్దోధమున్‌.” 325 


ప్రతిపదార్థం: జగతిన్‌= లోకంలో; ఈ+మెయి పౌరుషంబు= ఈ రీతి సాహసం; కలదే= ఉన్నదా; కారుణ్యము= దయ; ఏ 
పారన్‌= ఎక్కువ కాగా; ఈ+పులుంగు= ఈ గువ్వ; ఇట్టు= ఇట్టా; మేనున్‌= శరీరాన్ని; ఇచ్చునె?= ఇస్తుందా?; నా+చరితంబుల్‌= 
నా నడవళ్ళు; నిందకున్‌= దూషణకు; పట్టులు+ఐ= నెలవులై; తలంపన్‌+వచ్చినన్‌= ఆలోచించగా; ఇంతకీడు= ఇంత పాటి ఆపదను; 
అగునె= తెచ్చిపెట్టుతుందా; ఏతద్‌= ఇట్టాంటి; క్రూరతా ఘోరచేష్టలు= దయలేని భయంకరమైన చేతలు; మానన్‌+కలవా(డన్‌= 
నిలిపివేస్తాను; పక్షి= గువ్వ; గురువై= బోధకుడై; సద్బోధమున్‌= మంచి తెలివిని; సంధించెన్‌= పొందించింది. 


తాత్పర్యం: 'లోకంలో ఇట్టాంటి సాహసం, పురుష ధర్మం ఎక్కడైనా ఉంటుందా? బాగా జాలిపడి ఈ గువ్వ ఈ 
తీరున తనను అర్పించుకొంటుందా? నా నడవడి ఈ లోకంలో నిందలపాలయింది. ఆలోచించగా నా నడవడి 
ఇంతటి విపత్తును కలిగిస్తుందా? ఇక ఇట్లాంటి దయాదాక్షిణ్యాలు లేని ఘోరపు పనులు చేయను. ఈ పిట్ట నాకు 
గురువై మంచి తెలివిని తెప్పించింది. 


వ. అని యంతరంగంబున వైరాగ్యంబు నిరంతరం బగుటయు నంత నిలువక. 326 


ప్రతిపదార్థం: అని; అంతరంగంబునన్‌= మనస్సులో; వైరాగ్యంబు= విరక్తి; నిరంతరంబు= ఎడతెగనిది; అగుటయున్‌= 
కావటంవలన; అంతన్‌= అక్కడ; నిలువక= ఉండలేక. 


తాత్సర్యం: అని మనస్సులో వీడని విరక్తిని పొందాడు. అందువలన అక్కడ ఉండలేక. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


మ. 'ఇదియిట్లాలిని బంధులం దొజంగి తా నీ యగ్శిలోం గూలె నొ 
ప్పిదమై యుండగ నిట్టి తెంప యెలయం బెంపారు వైరాగ్య సం 
పద పాపంబుల నెల్ల ద్రుంపంగ మహాప్రస్థానపుణ్యత్వ మొం 
దెద నే నిప్పుడు యంచు మానసము శాంతిం బొంద నిర్మోహుండై. 327 


ప్రతిపదార్థం: ఇది= ఈ గువ్వ; ఇట్టు= ఈ విధంగా; ఆలిని= భార్యను; బంధులన్‌= చుట్టపక్కాలను; తొజంగి= వదలి, విడిచి; 
ఒప్పిదమై+ఉండంగన్‌= యోగ్యమై ఉండగా; తాను= తనకు తానుగా; ఈ అగ్నిలోన్‌= ఈ నిప్పుల్లోకి; కూలెన్‌= పడిపోయింది; 
ఇట్టి= ఇట్టాంటి; తెంపు+అ= తెగువయే; ఎలయన్‌= కలుగగా; పెంపారు= ఎక్కువవుతున్న; వైరాగ్య సంపదన్‌= విరక్తి సంపత్తిచేత; 
పాపంబులన్‌+ఎల్లన్‌= పాపాలన్నిటిని; (త్రుంప(గన్‌= పోగొట్టుకొనటానికి; నేను; ఇప్పుడు+అ= ఇప్పుడే; మహా(ప్రస్థాన= లోకాంతర 
యాత్ర అనే; పుణ్యత్వమున్‌= ధర్మాన్ని; ఒందెదన్‌= పొందుతాను; అంచున్‌= అంటూ; మానసము= మనస్సు; శాంతిన్‌+పొందన్‌= 
ఊరట పొందగా; నిర్మోహుండు+ఐ= మమకారం లేనివాడై. 


తాత్పర్యం: ఈ పావురం ఇట్టా తనవారి నందరిని వదలుకొని తనకు తానుగా ఈ నిప్పుల్లోకి దూకింది. ఇట్టాంటి 
తెగువతనంతో కూడా పాపం పోగొట్టుకొని వైరాగ్యభావంతో ఇప్పుడే దేహయా(త చాలిస్తాను. పుణ్యాత్ముడ 
నవుతాను' అని మనసులో ఊరటపొందాడు. మమకారం లేనివాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 443 


క వలలోన నున్న పులుంగుల । వెలువడంగా విడిచి వలయు వెండియు( దనకుం 
గల పక్షి నిహతిసాధన । ములు నచటనె యుండ బోయె బోయ నియతుండై. 328 


ప్రతిపదార్థం: బోయ= బోయవాడు; వలలోనన్‌= వలలోపల; ఉన్న= ఉన్నట్టి; పులుగులన్‌= పిట్టలను; వెలు పడంగాన్‌= 
బయటపడేటట్టు; విడిచి= వదలి; వలయున్‌= వలా; వెండియున్‌= ఇంకా; తనకున్‌ కల= తనకున్నట్టి; పక్షినిహతిసాధనములున్‌= 
పిట్టలను చంపే పరికరాలను; అచటనె+ఉండన్‌= అక్కడే ఉండగా; నియతు(డు+ఐ= నియమం కలవాడై; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ బోయవాడు వలలో పట్టి ఉంచిన పిట్టల నన్నిటిని బయటకు వదలిపెట్టాడు. పిట్టలను పట్టి చంపే 
వలనూ పనిముట్టనూ అక్కడే ఉంచేశాడు. నియమం పూని పోయాడు. 


ఆ. అక్కపోతి నాధు( డగ్నిలోం బడుటకు । శోకవహ్మొ( జిత్త మాకులముగ 
నెలుగు రాలుపడ(గ నిట్లని పలవించె । నశ్రుజలతరంగితాస్య యగుచు. 329 


ప్రతిపదార్థం: ఆ+కపోతి= ఆ సెంటిపావురం; నాథుండు= తన పెనిమిటి; అగ్నిలోన్‌= నిప్పుల్లో; పడుటకున్‌= పడినందుకు; 
శోకవహ్నిన్‌= దుఃఖాగ్నిచేత; చిత్తము= మనస్సు; ఆకులముగన్‌= వ్యాకులపాటు చెందగ; ఎలుంగు= గొంతు; రాలుపడ(గన్‌= 
వణకిపోగా; అశ్రుజల తరంగిత= పొంగిపొర్లుతున్న కన్నీరుగల; ఆస్య+అగుచున్‌= ముఖం కలదవుతూ; ఇట్టు+అని= ఈ విధంగా 
అని; పలవించెన్‌= ఏడ్చింది. 


తాత్పర్యం: బోయవాడి తిండికొరకు నిప్పుల్లో పడ్డ తన పెనిమిటిని గూర్చిన దుఃఖంతో పెంటి మనస్సు కలవరపడింది. 
గొంతు వణకిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. 


క “నా యా౭లి కోర్వ వెపుడు । వేయైనను నేం గొనంగ వెండి యనుభవిం 
తాయాసపడుట( గనుంగొని | నోయుదు నను. బాసి యిటు సనుట దగ వగునే? 330 


ప్రతిపదార్థం: ఎపుడున్‌= ఎల్లప్పుడూ; నా+ఆంకలికిన్‌= నా ఆకలికి; ఓర్వవు= తాళలేవు; వేయి+ఐనను= ఏది ఏమైనా; నేన్‌ కొనంగన్‌= 
నేను తినగా; వెండి= ఆ తరువాత; అనుభవింతు(వు)= నీవు తినేవాడివి;ి ఆయాసపడుటన్‌= కష్టపడటాన్ని; కనుంగొని= చూచి; 
నోయుదు(వు)= నొచ్చుకునేవాడివి; ననున్‌ పాసి= నన్ను వీడి; ఇటు+చనుట= ఇట్టా వెళ్ళటం; తగవు+అగునే?= న్యాయం 
అవుతుందా? 
తాత్సర్యం: 'నాకు ఆకలి వేస్తే నీవు ఎపుడూ తట్టుకొనలేకపోయేవాడివి. ఆరునూరైనా నూరు ఆరైనా నేను తిన్న 
తరువాతనే తినేవాడివి. నేను కష్టపడటం చూచి నొచ్చుకొనేవాడివి. అట్లాంటి నీవు నన్ను వదలిపెట్టి ఇట్టా వెళ్ళటం 
యు బా యు ౧ 

ధర మేనా? 
వ. అని వెండియు. 331 
తాత్సర్యం: అని మళ్ళీ. 
సీ, “ఇగురు జొంపంబుల నింపారు విరులను । బలుపైన పొదల క్రేనలకు. దారి, 

సెలయేజులందలి తెలినీటం దనువు సొం । పెలసిన గిరుల తెప్పలకు. జేర్చి, 


మావిమోకల నెలదీవల. జెన్నొందు | తోటలకడ నలితోడ జెంది, 
యలరు నెత్తమ్ముల కలిమి. జెల్వగు డిగ్గి; యల తీరభూముల నల్ల. బొంది, 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే నన్ను మనమున. దేల్చి యానంద మొంద. । గేలి సలిపెడు నీ దగు లీల మటివ 
నావశంబె ప్రాణేశ! ప్రాణంబు లిపుడ । నిన్న కూర్చి యేతెంతు నీ సన్న కడకు. 332 


ప్రతిపదార్థం: ఇగురు= చిగురుటాకుల; జొంపంబులన్‌= గుత్తులచేత; ఇంపారు= అందమైన; విరులను= పూలచేత; 
బలుపు+ఐన= గుబురుగాగల; పొదల (క్రేవలకున్‌= గుబుళ్ళ పక్కలకు; తార్చి= చేర్చి; సెలయేణులందలి= కొండకాలవలలోని; 
తెలినీటన్‌= తేట నీళ్ళల్లో; తనువు= ఒళ్ళు; సొంపు ఎలసినన్‌= అందం పొందగా; గిరుల తెప్పలకున్‌= కొండలమిట్ట నేలల 
మీదకు; చేర్చి= పొందించి; మావిమోకలన్‌= లేత మామిడి చెట్ల చేత; ఎల+తీవలన్‌= లేత తీగలచేత; చెన్ను+ఒందు= అందంగా 
చక్కగా ఉండే; తో(టలకడన్‌= తోపుల దగ్గర; నలితోడన్‌= ఉత్సాహంతో; చెంది= చేరి; అలరు= విరబూసిన; నెత్తమ్ముల+కలిమిన్‌= 
పెద్ద తామరలు ఉండటంవలన; చెల్వగు= అందమైన; డిగ్గియల= దిగుడు బావుల; తీరభూములన్‌= గట్టులను; అల్లన్‌పొంది= 
మెల్లగా చేరి; నన్నున్‌= నన్ను; మనమునన్‌= హృదయంలో; ఆనందము= సంతోషం; ఒందన్‌= పొందేటట్టు; తేల్చి= ముంచెత్తించి 
(ఓలలాడించి); కేలిసలిపెడు= (క్రీడించే; నీదగు లీల= నీదైన విలాసం; మజవన్‌= మర్చిపోవటం; నా వశంబె!= నా తరమా!; 
ప్రాణేశ!= ప్రాణనాథా!; ప్రాణంబులు= నా ఊపిరులు; నిన్ను కూర్చి= నీతో చేర్చి; ఇపుడ= ఇప్పుడే; నీ చన్నకడకున్‌= నీవు 
పోయిన దగ్గరకు; ఏతెంతున్‌= వస్తాను. 

తాత్సర్యం: చిగురుటాకుల గుత్తులతో, పూలతో, గుబురుగా ఉండే పొదలమాటుకు చేర్చేవాడివి. కొండకాలవలలోని 
తేటనీళ్ళల్లో ఒంటివన్నై ఇనుమడించగా కొండల మెరకలమీదకు తీసికొని వెళ్ళేవాడివి. లేత మామిడిచెట్లతో, లేత 
తీగలతో చూడచక్కగా ఉండే తోపులలోకి ఉత్సాహంగా చేర్చేవాడివి. బాగా విచ్చుకొన్న తామరపూలతో అందంగా 
కనిపించే దిగుడుబావుల గట్టమీదకు మెల్లగా చేర్చి ఆనందంలో ముంచెత్తించి క్రీడించేవాడివి. నీ లీలలు మర్చిపోవటం 
నా వల్లకాదు. ఓ నాథా! ఇపుడే నా ప్రాణాలు తీసికొని నిన్ను చేరుకుంటాను. 


వ. _ అట్లుంగాక. 333 
తాత్పర్యం: అంతే కాకుండా. 


క  టేని యనుమరణమున. దన । మేను విడిచినట్టి కాంత మేలిపదవికిం 
దాను నతండును నరిగి య । నూన స్థిరసుఖము లందుచుండుట విందున్‌.' 334 


ప్రతిపదార్థం: టేని అను మరణమునన్‌= పెనిమిటితో సహగమనంచేత; తన మేనున్‌= తన తనువును; విడిచినట్టి= చాలించినట్టి; 
కాంత= వనిత; తానున్‌= తానూ (భార్య); అతండునున్‌= పెనిమిటీ; మేలిపదవికిన్‌= ఉన్నత దశకు; అరిగి= వెళ్ళి అనూన= 
తక్కువ కానట్టి; స్థిర= నిలకడ కలిగినట్టి; సుఖములు= భోగాలు, సౌఖ్యాలు; అందుచున్‌+ఉండుట= పొందుతూ ఉండటం; విందున్‌= 


విన్నాను. 
తాత్పర్యం: పెనిమిటితోపాటు చితిపొంది చనిపోయిన (స్తీ అతడితోపాటు ఉత్తమ గతులు పొందుతుందనీ, నిలకడగా 
అంతులేని భోగాలు అనుభవిస్తుందనీ పెద్దలు చెప్పుతుండగా విన్నాను”. 
క. అని పలికి యపుడ యనలము । ఘనముగ దరికొల్పి మది వికాసము. బొందం 
దన వల్లభు( దలంచుచు వల । గొని లీలం జొచ్చి యతనిం గూడం జనియెన్‌. 335 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; అపుడు+అ= ఆ వెంటనే; అనలమున్‌= నిప్పును; ఘనముగన్‌= బాగా; దరికొల్పి= 
రాజుకునేటట్టు చేసి; మది= మనస్సు; వికాసమున్‌ పొందన్‌= సంతోషించగా; తనవల్లభున్‌= తన పెనిమిటిని; తలయచున్‌= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 445 


తలపోసికొంటూ; వలగొని= నిప్పుచుట్టూ (ప్రదక్షిణంచేసి; లీలన్‌= విలాసంగా; చొచ్చి= అగ్గిలోకి దూకి; అతనిన్‌= పెనిమిటిని; కూడన్‌= 
కలియటానికి; చనియెన్‌= వెళ్ళింది. 

తాత్పర్యం: అని మాట్లాడి ఆ వెంటనే నిప్పును బాగా రగులుకొల్ప్సింది. తన పెనిమిటిని తలచుకొంటూ ఆ నిప్పుచుట్టూ 
తిరిగింది. అతడిని చేరుకొనటానికి ఆనందంగా నిప్పుల్లోకి ఉరికింది. 


క స్ఫురిత విమానము మీ(ద న। మరతతి వేష్టింప రత్న్వమయ భూషణ సుం 

దర దివ్యమూర్తి వెలింగెడు । వరుని గలిసి పరమ సౌఖ్య వైభవ మెస6గన్‌. 336 
ప్రతిపదార్థం: స్ఫురిత= ప్రకాశించే; విమానము మీ(దన్‌= విమానంపై; అమర తతి= దేవతా సమూహం; వేష్టింపన్‌= చుట్టుకొనగా; 
రత్నమయ భూషణ= రత్నాలు పొదిగిన నగలచేత; సుందర= మనోహరమైన; దివ్యమూర్తిన్‌= దేవతా రూపంతో; వెలిలెడు= శోభిల్లే; 
వరునిన్‌= పెనిమిటిని; కలిసి= కూడి; పరమ సౌఖ్య వైభవము= గొప్ప సుఖసంపత్తి; ఎసంగన్‌= ఎక్కువ అవగా. 
తాత్పర్యం: దేవతాగణం చుట్టూ ఉండగా రత్నాభరణాలతో మనోహరరూపుడై చక్కటి విమానంమీద దేవత్వంతో 
ఒప్పే పెనిమిటిని కలుసుకొన్నది. ఎనలేని సుఖసంపదలతో తులతూగుతుండగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తే. లీల మూరింబో నచ్చరలేమ పిండు । బలసి యభివందనము సేయం బొలిచె నిట్లు 
సనిన పక్షియుగ్మంబు వర్తనము దోంచె6 | బుణ్యవర్తను( డగుట నా బోయ కపుడు. 337 


ప్రతిపదార్థం: లీల= విలాసం; మూరిన్‌ పోన్‌= అతిశయించగా; అచ్చరలేమ పిండు= దేవతా (స్త్రీల సముదాయం; బలసి= కమ్ముకొని; 
అభివందనము చేయన్‌= మొక్కుతుండగా; పొలిచెన్‌= ఒప్పింది; ఇట్టు= ఇట్లా; చనిన= పై లోకాలకు వెళ్ళిన; పక్షియుగ్మంబు= 
పావురం పిట్టల జంట; వర్తనము= నడవడి; ఆ బోయకున్‌= ఆ బోయవాడికి; పుణ్య వర్తనుండు+అగుటన్‌= పవిత్రమైన నడవడి 
కలవా డవటంవలన; అపుడు తోంచెన్‌= అప్పుడే తట్టింది. 


తాత్సర్యం: విలాసం ఎక్కువ కాగా, దేవతా'(స్రీలంతా చుట్టూ గుమిగూడి అభినందించటంవలన ఒప్పిదంగా 
ఉన్నది (కనబడింది). ఇట్టా పై లోకాలకు పోయిన రెండు పిట్టల నడవడి, పవిత్రంగా జీవిస్తున్న బోయవాడికి 
అపుడే తెలిసింది. 

వ. తోంచిన నతండు. 338 
ప్రతిపదార్థం: తోచినన్‌= తట్టిన వెంటనే; అతండు= ఆ బోయవాడు. 


తాత్సర్యం: అట్లా తట్టిన వెంటనే ఆ బోయవాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “ఏనునుని ట్లగుదు' ననుచు | నూనిన కౌతూహలమున నుల్లము వొదలన్‌ 
మే నెల్ల ముండ్లు సింప(గ(। గానం దటిసి గళిత రక్త కలితాకృతియై. 339 


ప్రతిపదార్థం: ఏనునున్‌= నేను కూడా; ఇట్టు+అగుదున్‌= ఇట్టా పుణ్యలోకాలను పొందినవాడను అవుతాను; అనుచున్‌= 
అనుకుంటూ; ఊనిన= పొందిన; కౌతూహలమునన్‌= ఉత్సాహంతో; ఉల్లము= మనస్సు; పొదలన్‌= ఒప్పగా; మేను+ఎల్లన్‌= 
ఒళ్ళంతా; ముండ్డు చింప(గన్‌= ముళ్ళు చీరుకోగా; కానన్‌+తణిసి= అడవిలోకి కాలిడి; గళిత= కారుతున్న; రక్తకలిత= రక్తంతో 
కూడుకొన్న; ఆకృతి ఐ= రూపు కలవాడై. 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నేనూ అట్లాగే పుణ్యలోకాలు పొందుతాను అనుకుంటూ ఎంతో ఉత్సాహంతో మనస్సు పొంగిపోగా 
ఆతడు అడవిలోకి చొరబడ్డాడు. ఒళ్ళంతా ముళ్ళతో చీరుకొనిపోయింది. రక్తం కారుతున్న రూపంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. అరుగుచుండు వా డొకచో దవానలంబు । గట్టెదిరి కాననం బెల్ల ముట్టి మండ 
సంప్రమోదితచిత్తు(డై చక్కం జొచ్చి; యొడలు దొజంగి దేవత్వంబు వడసి యొప్పె, 340 


ప్రతిపదార్థం: అరుగుచున్‌+ఉండువా(డు= వెళ్ళుతున్నవాడల్లా; ఒకచోన్‌= ఒకచోట; దవ+అనలంబు= కార్చిచ్చు; కడు+ఎదిరి= 
ఎట్ట ఎదుట ఉన్న; కాననంబు+ఎల్లన్‌= అడవంతటిని; ముట్టి= ముట్టుకొని; అంటుకొని; మండన్‌= కాలుతూ ఉండగా; సంప్రమోదిత 
చిత్తుండు+ఐ= గొప్ప ఉత్సాహం పొందిన మనస్సు కలవాడై; చక్కన్‌+చొచ్చి= తిన్నగా మంటలలో దూకి; ఒడలు తొజంగి= తనువు 
చాలించి; దేవత్వంబు+పడసి= అమరత్వాన్ని పొంది; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తాత్సర్యం: పోతూ ఉండగా ఒక చోట తన ఎదుటనే కార్చిచ్చు అలముకొని అడవి అంతా మండిపోతూ ఉన్నది. 
అది చూచి బోయ ఎంతో సంతోషించాడు. తాను ఆ దావాగ్నిలో పడి ప్రాణం వదిలాడు. దేవతారూపాన్ని పొందాడు. 


ట్‌. ఈ యితిహాస మర్చిమెయి నెజ్జనముల్‌ వినినం బరించినం 
బాయు నుదాత్త గోహనన పాతకమైనను భూరిసౌఖ్యముల్‌ 
వేయి విధంబులం బొరయు విన్ము తగన్‌ శరణార్థి దోషితుం 
జేయనివాండు కల్మషము. జెందు నొకప్పుడు( బాయ దేమిటన్‌. 341 


ప్రతిపదార్థం: ఈ+ఇతిహాసమున్‌= ఈ వెనుకటి కథను; అర్థిమెయిన్‌= ఆసక్తితో; ఏ+జనముల్‌= ఎట్లాంటి జనం అయినా; 
వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; ఉదాత్త గోహనన= గొప్పదైన గోవును చంపాడనే; పాతకము+ఐనను= పాపం అయినా; 
పాయును= పోతుంది; భూరిసౌఖ్యముల్‌= గొప్ప సుఖాలు; వేయి విధంబులన్‌= అనేక రకాలుగా; పొరయున్‌= పొందుతాడు; 
విన్ము= వినుము; తగన్‌= ఒప్పుగా; శరణార్థిన్‌= శరణన్నవాడిని; తోషితున్‌+*చేయనివాండు= సంతోషపెట్టలేనివాడు; 
కల్మషమున్‌+చెందున్‌= పాపం పొందుతాడు; ఏమిటన్‌= దేనిచేతనైనా; ఒకప్పుడున్‌= ఎప్పటికీ; పాయదు= (పాపం) నశించదు. 


తాత్సర్యం: ఈ కథనంతా ఎవ్వడైనా ఆసక్తిగా విన్నా చదివినా గోవును చంపిన మహాపాపం అయినా పోతుంది. 
అన్ని విధాలా సుఖంగా ఉంటాడు. కాని, శరణన్నవాడిని ఆదుకోనివాడు మాత్రం పాపం అనుభవిస్తాడు. అతడి 
పాపం ఏ విధంగానూ ఎన్నటికీ పోదు.” 


వ. అనియిట్లు శరణాగత రక్షణ ఫలవిశేష ప్రకటనం బగు లుబ్ద కపోతాఖ్యానంబు సెప్పిన విని యప్పితామహుని 
మీ6దం బ్రీతి వినయ విస్తారవిలోకనం బెలయ నప్పాండవాగ్రజుండు. 342 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్లా; శరణాగత= శరణు కోరినవాడిని; రక్షణ= కాపాడేవాళ్ళకు; ఫలవిశేష= విశిష్ట ప్రయోజనాన్ని; 
9 భా ౧ దె జ 
ప్రకటనంబు+అగు= తెలిపేది అయిన; లుబ్ద కపోత= బోయ, పావురం అనే పేరుగల; ఆఖ్యానంబు= కథను; చెప్పినన్‌+విని= 
చెప్పగా విన్నవాడై; ఆ+పితామహుని మీ(దన్‌= తాత భీష్ముడిమీద; ప్రీతి= సంతోషం; వినయ= అణకువ; విస్తార విస్తరిల్లిన; 
విలోకనంబు= చూపు; ఎలయన్‌= ప్రసరించగా; ఆ+పాండవ+అ([గ్రజుండు= పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 447 


తాత్సర్యం: అని శరణన్న వాడిని ఆదుకొనేవాడికి కలిగే పుణ్యాన్ని తెలిపే “బోయ - పావురం” కథ చెప్పాడు 
భీష్ముడు. అది విన్న ధర్మరాజు తాత భీష్ముడిపై ప్రీతీ, అణకువా కలగలిసిన చూపులు సారిస్తూ. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క “పాపంబు బుద్దిపూర్వ । వ్యాపారము గాక తొడరినప్పుడు మనుజుం 
దేపాట దానినంతయు. । బాపికొనంజాలు సుజనబాంధవ! చెపుమా!” 343 


ప్రతిపదార్థం: సుజన బాంధవ!= మంచివాళ్ళకు నేస్తమా! పాపంబు= పాపం; బుద్దిపూర్వ వ్యాపారము+కాక= తెలిసి చేసింది 
కాకుండా; తొడరిన+అప్పుడు= కలిగేటప్పుడు; మనుజుండు= మనిషి ఏ పాటన్‌= ఏ విధంగా; దానిన్‌+అంతయున్‌= ఆ పాపాన్నంతా; 
పాపికొనన్‌+చాలున్‌= పోగొట్టుకొనగలుగుతాడు; చెపుమా!= చెప్పుము”. 

తాత్సర్యం: 'సజ్ఞనులకు నేస్తమా! తెలియకుండా చేసిన పాపాన్ని ఎట్లా పోగొట్టుకొనాలో తెలుపుము”. 


వ. అని యడిగిన నయ్యార్యవర్యుం డా ధరణీభరణధుర్యునకు నిట్లనియె “దొల్లి పరీక్షిత్తనయుం డగు 
జనమేజయుం డను మహారాజు దన కబుద్ధిపూర్వకబ్రహ్మహత్య వాటిల్లినం దత్కిల్చిషంబు వాపికొనియె; నది 
పురాణకథయై మునులవలన వినంబడు; నత్తెఅం గెటింగించెద; నాకర్ణింపుము. 344 


ప్రతిపదార్థం: అని; అడిగినన్‌= అడుగగా; ఆ+ఆర్యవర్యుండు= పెద్దలలో పెద్ద అయిన భీష్ముడు; ఆ ధరణీభరణ ధుర్యునకున్‌= 
భూభారాన్ని మోసే ఆ ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; తొల్లి= మునుపు; పరీక్షిత+తనయుండు+అగు=పరీక్షిత్తుడి 
కొడుకు అయిన; జనమేజయుండు+అను మహారాజు= జనమేజయుడనే మహారాజు; తనకున్‌= తనకు; అబుద్ది పూర్వక= తెలియక 
చేసిన; బ్రహ్మహత్య= (బ్రాహ్మణుడిని చంపాడనే పాతకం; పాటిల్లినన్‌= కలుగగా; తద్‌+కిల్బిషంబున్‌= ఆ పాపాన్ని; పాపికొనియెన్‌= 
పోగొట్టుకొన్నాడు; అది= ఆ బ్రహ్మహత్యాపాపం పోగొట్టుకొనటం; పురాణ కథఐ= చాలాకాలం నాటి కథగా; మునులవలనన్‌= 
బుషుల వలన; వినంబడున్‌= ఆలకించబడుతుంది; ఆ+తెజంగున్‌= ఆ విధానాన్ని; ఎజీంగించెదన్‌= తెలుపుతాను; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అని అడిగిన ధర్మరాజుతో ఆ మహానుభావుడైన భీష్ముడు ఇట్టా చెప్పాడు: “పరీక్షిన్మహారాజు కొడుకు 
జనమేజయుడు. ఇతడు మునుపు తనకు తెలియకుండానే చుట్టుకొన్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకొన్నాడు. 
అదే పురాణాలలో ఒక కథ అయింది. దానినే మును లంతా వినిపిస్తుంటారు. అది చెప్పుతాను వినుము”. 


క. పాపంబు దొడరుటయు నా | భూపాలకు€ బ్రజయ విడిచె; భూసురులును నిం 
దాపాత్రంబుగ. జేసిరి; । తాపము మది గదిరి యతడు దల్లడ మందెన్‌. 345 


ప్రతిపదార్థం: పాపంబు= బ్రహ్మహత్యా పాతకం; తొడరుటయున్‌= కలుగగానే; ఆ+భూపాలకున్‌= ఆ జనమేజయుడిని; 
ప్రజయ= జనమే; విడిచెన్‌= వదలిపెట్టారు; భూసురులును= బ్రాహ్మణులూ; నిందాపాత్రంబుగన్‌= తిట్టదగ్గవాడినిగా; చేసిరి= 
చేశారు; అతండు= ఆ జనమేజయుడు; మదిన్‌= మనస్సులో; తాపము కదిరి= దుఃఖాన్ని పొంది; తల్లడము+అందెన్‌= 


తాత్సర్యం: బ్రహ్మహత్యాపాపం చుట్టుకొనగానే ఆ రాజును ప్రజలూ పట్టించుకొనలేదు. బ్రాహ్మణులు దోషి వన్నారు. 
దానికి జనమేజయుడు లోలోపల కుమిలిపోయాడు. 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అట్లు జనమేజయుడు వగ నారంగూరి | పురము వెడలి యొక్కరుండును బోయి కాన 
నాంతరము సొచ్చి శౌనకుం డను మునీంద్రు । నాశ్రమము రోసికొని చని యమ్మహాతు 346 


ప్రతిపదార్థం: అట్టు= అట్టా; జనమేజయు(డు= జనమేజయుడు; వగన్‌= దుఃఖాన్ని; ఆరంగూరి= ఎక్కువగా పొంది; పురము= 
పట్టణంనుండి; వెడలి= బయటపడి; ఒక్కరు(డును= ఒంటరిగా; పోయి= వెళ్ళి; కానన+అంతరము= అడవిలోపలికి; చొచ్చి= 
దూరి; శౌనకుండు+అను= శౌనకు డనే; మునీంద్రు నాశ్రమమున్‌= మునీశ్వరుడి పర్ణశాలను; రోసికొని= వెతుక్కొని; చని= పోయి; 
ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడిని. 

తాత్పర్యం: జనమేజయుడు చాలా దుఃఖించి పట్నంనుండి బయటపడ్డాడు. ఒంటరిగా నట్టడవిలోకి చొరబడ్డాడు. 
ఆ అడవిలో శౌనకముని కుటీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ మహాత్ముడిని. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కాంచి దండప్రణామం బాచరించి సవినయంబుగ6 గరంబులు మొగిచి నిల్షినం జూచి యతండు. 347 


పతిపదార్గం: కాంచి= చూచి; దండపణాంబులు+ఆచరించి= సాగిలపడి మొకి),.; సవినయంబుగన్‌= అణకువతో; కరంబులు= 
ర న్‌ 'ఈ య్రుక్క 
చేతులు; మొగిచి= మోడి; నిలీినన్‌= నిలబడగా; చూచి= కని; అతండు= ఆ శౌనకముని. 

runt) 


తాత్సర్యం: ఆ శౌనకమునిని చూచి సాగిలపడి (మొక్కాడు. చేతులు జోడించి నిలబడ్డాడు. అది చూచి ముని. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


చ. 'పెనుంబొల వల్టుచున్న యది పీనుంగు. జూచినయట్టు లయ్యెడున్‌ 
నిను. గనుంగొన్న నీ యెడకు నీ విది యేటికి వచ్చె? దెక్కడేం 
జనుము; శిరంబు క్రిందుగ నజస్రము వ్రేలంగలా6డ వీ భవం 
బున తుది. గ్రూరకాకచయముల్‌ దొలువన్‌ నరకాధివాసివై.” 348 


ప్రతిపదార్జం: పెనుపొల వల్చుచున్‌+ఉన్నయది= ఎంతో నీచుకంపు కొట్టుతున్నది; నినున్‌= నిన్ను; కను6గొన్నన్‌= చూస్తుంటే; 
పీనుగున్‌= పీనుగును; చూచిన+అట్టులు= చూచినట్టుగా; అయ్యెడున్‌= అవుతుంది; ఈ+ఎడకున్‌= ఇక్కడకు; నీవు= నీవు; 
ఇది= ఇట్టా; ఏటికిన్‌ వచ్చెదు?= ఎందుకు వచ్చావు?; ఎక్కడేన్‌= ఎక్కడికైనా; చనుము= వెళ్ళుము; ఈ భవంబునన్‌= ఈ 
జన్మలోనే; [కూరకాక చయముల్‌= బొంతకాకుల మూకలు; తొలువన్‌= తూట్లు తూట్టుగ పొడుస్తుండగా; తుదిన్‌= చివరకు; 
నరక అధివాసివి+ఐ= నరకంలో ఉండే వాడివై; అజ(స్రమున్‌= ఎప్పుడూ; శిరంబు (క్రిందుగన్‌= తల(క్రిందుగా; వ్రేలన్‌+కలాండవు= 
వేలాడుతూ ఉంటావు. 


తాత్సర్యం: నీ వద్ద ఎంతో నీచు వాసన వస్తున్నది. నిన్ను చూస్తుంటే పీనుగును చూసినట్టున్నది. నీవు ఇక్కడికి 
ఎందుకు వచ్చావు? మరెక్కడికైనా వెళ్ళిపొమ్ము'. బొంతకాకులు తూట్టు పొడుస్తూ ఉండగా తలకిందుగా 
వేలాడుతుంటావు. (ఈ పుట్టుకలోనే నరకం అనుభవిస్తావు). 


చ.  అనుటయు 'గర్లకర్లు డగునట్టి దురాత్ముని( బూజితవ్రతుల్‌ 
టౌ బా ల సల్‌ 
గని యిటు లంట యుక్త మటుగాన కదా భవదీయ పాదవం 
దన మొనరించి మీవలన దారుణపాపము వాచికొందు నే 
నను మది వచ్చినాడ సదయంబగు చూడి. బరిగ్రహింపవే!” 349 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 449 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; గర్హకున్‌= నిందించటానికి; అర్హుండు+అగు+అట్టి= తగినట్టి; దురాత్మునిన్‌= పాపిష్టివాడిని; 
పూజిత వ్రతుల్‌= గొౌరవించతగ్గ నియమాలు కల మీవంటి వారు; కని= చూచి; ఇటులు= ఇట్లా; అంట= అనటం (దూషించటం); 
యుక్తము= తగినదే; అటుగాన కదా= అందువలనే (అట్లాంటి నిందితుడిని కావటంవలననే) కదా; భవదీయ= మీ 
పాదవందనము+ఒనరించి= కాళ్ళకు మొక్కి; మీవలనన్‌= మీ కారణంగా; దారుణపాపము= సహించలేని పాపాన్ని; పాచికొందున్‌= 
పోగొట్టుకొంటాను; అను మదిన్‌= అన్న కోరికతో; నేన్‌= నేను; వచ్చినవా(డన్‌= వచ్చాను; సదయంబు+అగు= కనికరం గల; 
చూడ్కిన్‌= చూపుతో; పరిగహింపవే= స్వీకరించవా. 


తాత్సర్యం: నేను దూషించదగ్గవాడినే. మీబోటి గౌరవార్డులు ఇట్లా నిందించటమూ భావ్యమే. అందువలననే కదా 


మీ కాళ్ళకు (మొక్కుకొని ఈ దారుణమైన పాపాన్ని పోగొట్టుకొనాలని ఆశపడి వచ్చాను. నా మీది దయతో నన్ను 
స్వీకరించండి”. 

వ. అనిన విని కరకుణాయత్తచిత్తుం డగు నత్తపోధనసత్తముం డిట్లనియె. 350 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; కరుణా+ఆయత్త+చిత్తుండు+అగు= దయకు లోబడ్డ మనస్సు కలవాడయిన; ఆ+తపోధన 
సత్తముండు= ఆ ముని వర్యుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: అనగానే ఆ శౌనకముని జాలిపడి అతడితో ఇట్టా అన్నాడు. 


క. విను కొంద అల్పబుద్దులు । నను నెంతయు ధిక్కరింప నవ్వంగ వారిం 

గొనక బుధులైన విపులు । ననిమిషులును మెచ్చుచుండ' ననియెద నీతోన్‌. 351 
ప్రతిపదార్థం: విను= వినుము; కొందణు= కొంతమంది; అల్పబుద్దులు= తెలివి తక్కువ వాళ్ళు; ననున్‌= నన్ను; ఎంతయున్‌= 
ఎంతో; ధిక్కరింపన్‌= తిరస్కరించగా; నవ్వ(గన్‌= గేలిచేయగా; వారిన్‌= అట్లాంటి వాళ్ళను; కొనక= లెక్క పెట్టక; బుధులు+ఐన= 
పండితు లైన; విఫ్రులున్‌= బ్రాహ్మణులూ; అనిమిషులును= దేవతలూ; మెచ్చుచున్‌+ఉండన్‌= ఆహా అంటూ ఉండగా; నీతోన్‌= 
నీతో; అనియెదన్‌= అంటాను. 
తాత్సర్యం: కొంతమంది తెలివితక్కువవాళ్ళు నన్ను కాదని గేలిచేసినా, అట్లాంటి వాళ్ళను లెక్క పెట్టను. పండితులైన 
(బ్రాహ్మణులూ, దేవతలూ మెచ్చుకొనేటట్టు నేను నీతో చెప్పుతాను వినుము. 
క _ హీనప్రజ్ఞందకార్యము । లైనవి సేసి తుది వగచు నతులప్రజ్ఞా 

సానుమదారూఢుండు వగ । నూనండు దురిత మను వటితి కోడక యునికిన్‌. 352 
ప్రతిపదార్థం: హీన ప్రజ్ఞుడు= అల్పబుద్ది కలవాడు; అకార్యములు+ఐనవి+చేసి= చేయకూడని పనులను చేసి; తుదిన్‌= చివరకు; వగచున్‌= 
పశ్చాత్తాప పడతాడు; అతుల ప్రజ్ఞా= సాటిలేని తెలివితో; సానుమత్‌+ఆరూఢుండు= కొండెక్కినవాడు (ఉన్నతికి పోయేవాడు); 
దురితము+అను= పాపం అనే; వజితికిన్‌= వరదకు; ఓడక ఉనికిన్‌= భయపడకుండా ఉండటానికి; వగన్‌= విచారాన్ని; ఊనండు= పొందడు. 
తాత్సర్యం: తెలివితక్కువవాడు చేయకూడని పనులు చేసి చివరకు విచారిస్తాడు. ఎక్కడలేని తెలివితో 
ఉన్నతుడయ్యేవాడు మాత్రం పాపం అనే వరదకు వెరవడు, విచారించడు. 


వ.  ప్రజ్ఞాకార్యంబు లైనవి యనుష్టంపవలయు; వాని జెప్పెద; నీకుం బాపంబునెడ ననుతాపంబు గలిగి ధర్మ 
ప్రవణుండ వైతే” యనుటయు నమ్మనుజనాథుండు. 353 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రజ్ఞాకార్యంబులు+ఐనవి= తెలివిగా చేసే పనులు; అనుష్టింప వలయున్‌= ఆచరించాలి; వానిన్‌= వాటిని; నీకున్‌= 
నీకు; చెప్పెదన్‌= చెప్పుతాను; పాపంబు+ఎడన్‌= (చేసిన) పాపం విషయంలో; అనుతాపంబు+కలిగి= పశ్చాత్తాపం పొంది; ధర్మ 
ప్రవణుండవు+ఐతే?= ధర్మంపట్ల ఆసక్తికలవాడవు అయ్యావా?; అనుటయున్‌= అని అనగానే; ఆ మనుజనాథుండు= ఆ 
జనమేజయమహారాజు. 

తాత్పర్యం: తెలివిగా పనులు చక్కబెట్టుకోవాలి. వాటిగురించి నీకు చెప్పుతాను. అసలు నీవు చేసిన పాపాలకు 
పశ్చాత్తాపపడుతున్నావా? నీకు ధర్మంపట్ల ఆసక్తి కలిగిందా?' అని ముని అడుగగానే ఆ జనమేజయుడు. 


క  '“తాపసవర! తీవ్రం బగు । పాపాగ్నిజ్వాల చయము పాలుపడి పరీ 

తాపము నొందుచు ధర్మ । వ్యాపార జలాభిలాషి నై యున్నా(డన్‌. 354 
ప్రతిపదార్థం: తాపసవర!= మునీశ్యర!; తీవ్రంబు+అగు= ఎక్కువ అవుతున్న; పాప+అగ్నిజ్యాల చయము= పాపం అనే మంటల 
సముదాయంలో; పాలుపడి= చిక్కుకొని; పరీతాపమున్‌= సంతాపాన్ని; ఒందుచున్‌= పొందుతూ; ధర్మవ్యాపార= పుణ్యకర్మలనే; 
జల= పవిత్రమైన నీటిని; అభిలాషిని+ఐ= కోరుకొంటున్నవాడనై; ఉన్నాండన్‌= ఉన్నాడను. 
తాత్పర్యం: 'ఓ మునివర్య! తీవ్రమైన పాపపు మంటలలో చిక్కుకొని ఎంతో తపిస్తున్నాను. పుణ్యకార్యాలనే 
పవిత్రజలంతో ఆ మంటలను చల్లార్చుకొనాలని అనుకొంటున్నాను. 
వ. భవదీయకృప నాశ్రయింప వచ్చితి; నన్ను రక్షింపవే!' యనవుడు నమ్మునీంద్రుండు. 355 
ప్రతిపదార్థం: భవదీయ= మీ; కృపన్‌= దయను; ఆ(శ్రయింపన్‌= అండకోరటానికి; వచ్చితిన్‌= వచ్చాను; నన్నున్‌= నన్ను; రక్షింపవే= 
కాపాడవా; అనవుడున్‌= జనమేజయుడు అనగానే; ఆ+ముని+ఇం(ద్రుండు= ఆ శౌనకముని. 


తాత్సర్యం: నీ దయకొరకు నిన్ను ఆశ్రయించాను. నన్ను ఆదుకొనవలసినది' అని జనమేజయుడు అనగానే ఆ 
శౌనకమునివర్యుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “భీతి యొకటి గోరుటయును । నీ తలపులలోన దీని కిది గతమనంగా 
నే తెరువును గలుగదు మ । చ్చేతోగతి ధర్మవృత్తి( జిక్కుట దక్కన్‌. 356 


ప్రతిపదార్థం: భీతి= భయం (వెరపు); ఒకటి కోరుటయున్‌= ఒకటి కోరుతుండగా; మత్‌+చేతఃగతి= నా మనస్సుపోకడ; 
ధర్మవృత్తిన్‌= పుణ్యవ్యాపారంలో; చిక్కుట తక్కన్‌= పట్టువడి ఉండటం తప్ప; దీనికిన్‌= దీనికి; ఇది; కతము+అనంగాన్‌= కారణం 
అనటానికి; ఏ తెరువును= ఏ ఉపాయమున్నూ; నీ తల(పులలోనన్‌= నీ ఊహలలో; కలుగదు= పుట్టదు. 

తాత్సర్యం: 'నీవు నీ భయంకొద్దీ ఒకదానిని కోరుకొంటున్నావు. అందువలన దీనికి ఇది కారణం అనే ఉపాయమే 
నీ ఆలోచనలకు అందదు. నాకు తట్టిన పుణ్యకార్యం ఆచరించాలి తప్ప. 


క. ఆతురత నీవు నా కడ । కేతెంచిన దాన జేసి యెలసిన ధర్మ 
ద్యోతన కౌతూహలమున । నీతో బడవలసె; వినుము నిశ్చలమతివై. 357 


ప్రతిపదార్థం: ఆతురతన్‌= తొందరపాటుతో; నీవు; నా కడకున్‌= నా దగ్గరకు; ఏతెంచినదానన్‌+చేసి= వచ్చినందువలన; ఎలసిన= 
అలముకొన్న; ధర్మద్యోతన= ధర్మం తోచినందువలన కలిగిన; కౌతూహలమునన్‌= ఉబలాటంతో; నీతోన్‌= నీతో; పడవలసెన్‌= 
అనుభవించవలసి వస్తుంది; నిశ్చలమతివి+ఐ= నిలకడగల బుద్దికలవాడవై; విను= వినుము: 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 451 


తాత్సర్యం: నీ ఆతురతకొద్దీ నీవు నా దగ్గరకు వచ్చావు కాబట్టి, నాకు ధర్మమార్గం తట్టినందువలన కలిగిన 
ఉబలాటంకొద్దీ నీతో పడవలసి వచ్చింది. నిలుకడగా వినుము. 


క భూవిబుధుల కెయ్యది హిత । మావిధమున నడచువా(డవగునది ద్రోహా 

భావంబు ప్రతిజ్ఞాతం । బై వెలయ(గవలయు నీకు నా జాతియెదన్‌.' 358 
ప్రతిపదార్థం: భూవిబుధులకున్‌= (బ్రాహ్మణులకు; ఎయ్యది= ఏది; హితము= మేలో; ఆ విధమునన్‌= అట్టాగున; 
నడచువాండవు= ప్రవర్తించేవాడవు; అగునది= కావాలి; నీకున్‌= నీకు; ఆ జాతి+ఎడన్‌= ఆ బ్రాహ్మణుల కులంపట్ట; 
దోహ+అభావంబు= కీడు తలపెట్టనని; ప్రతిజ్ఞాతంబు+ఐ= ఒట్టుపెట్టుకున్నవాడవై; వెలయ(గవలయున్‌= (ప్రసిద్ది కెక్కాలి. 
తాత్సర్యం: బ్రాహ్మణజాతికి మంచి కలిగేటట్టు నడచుకొమ్ము. వాళ్ళకు ఎప్పుడూ అపకారం తలపెట్టనని ఒట్టు 
వేసుకొమ్ము. నలుగురి మెప్పులు అందుకొమ్ము. 
చ. అనవుడు “ధర్మవృత్తము మదాత్మకు నైజము; దోషవృత్తికిన్‌ 

మునివర! యేను భీతుండ; సముజ్ఞ్జ్వల విప్రకులంబు నాకు మ 

న్ననలకు( బాత్ర; మెవ్విధమునం దెగి ద్రోహము దానియందు నా 

మనము దలంప; దింతకును మాన్య భవచ్చరణంబు లంటెదన్‌.” 359 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; మునివర!= మునిసత్తమా!; మత్‌+ఆత్మకున్‌= నా మటుకు నాకు; ధర్మవృత్తము= 
పుణ్యజీవనం; నైజము= సహజం; దోష వృత్తికిన్‌= పాపపు నడతకు; ఏను= నేను; భీతు(డన్‌= భయస్సుడిని; సముజ్ఞ్యల= వెలిగిపోతున్న; 
విప్రకులంబు= (బ్రాహ్మణ జాతి; నాకున్‌= నా; మన్ననలకున్‌= ఆదరణలకు; పాత్రము= తగినది; ఏ విధమునన్‌= ఎట్లాగైనా; 
నా మనము= నా మనస్సు; దాని యందున్‌= ఆ బ్రాహ్మణుల కులమందు; తెగి= సాహసించి; (ద్రోహము= కీడు కలిగించాలని; 
తలంపదు= ఆలోచించదు, తలపోయదు; ఇంతకును= ఈ సమస్తానికీ; మాన్య= మన్నించదగ్గ; భవత్‌+చరణంబులు= మీ 
పాదాలను; అంటెదన్‌= తాకుతాను. 


తాత్పర్యం: “ఓ శౌనకమునివర్యా! ధర్మంగా నడచుకొనటం నాకు పుట్టుకతో వచ్చింది. పాపపు (బ్రతుకంటే నాకు 
వణకు. (బ్రాహ్మణజాతి ఎప్పుడూ నా ఆదరణకు తగినది. తెగించి ఎప్పుడూ నా మనస్సు ఆ జాతికి కీడు తలపెట్టదు. 
ఈ సమస్తానికీ సాక్ష్యంగా నీ పాదాలు తాకి ఒట్టుపెట్టుకొంటాను.” 


వ. అనుచు దదీయ పాదస్పర్శనంబు సేసి యవ్విధంబునం గృతశపథుం డగుటయు( గరుణాగోచరంబగు 
చిత్తంబుతో నత్తపోధనవర్యుం డాదరమేదురావలోకనం బా భూపాలుని మీంద నొలయ నిట్లను: 'నట్లేనిం 
జెప్పెద నవహితుండ వయి యాకర్ణింపుము. 360 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తదీయపాద= ఆ ముని పాదాలను; స్పర్శనంబు చేసి= తాకి; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; 
కృత= చేసిన; శపథుండు+అగుటయున్‌= ఒట్టు పెట్టుకొన్నవాడవుగా; కరుణాగోచరంబు+అగు= దయకు లోబడ్డ; చిత్తంబుతోన్‌= 
మనస్సుతో; ఆ+తపోధనవర్యుండు= ఆ మునివరుడు కౌశికుడు; ఆదరమేదుర= ఎంతో మర్యాదతో కూడిన; అవలోకనంబు= 
చూపు; ఆ భూపాలుని మీందన్‌= ఆ జనమేజయ రాజుమీద; ఒలయన్‌= ప్రసరించగా; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అట్టు+ఏనిన్‌= 
అట్లాగైతే (బ్రాహ్మణులకు కీడు తలపెట్టనట్టయితే); చెప్పెదన్‌= చెప్పుతాను; అవహితుండవు+అయి= సావధానుడవై; ఆ కర్షింపుము= 
ఆలకించుము. 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ ముని కాళ్ళు పట్టుకొని అట్లా శపథంచేశాడు. ఆ ముని మనస్సు జాలిపడింది. ఆ జనమేజయుడిని 
ఎంతో ఆదరంగా చూచి ఇట్లా అన్నాడు. అట్టా బ్రాహ్మాణజాతికి కీడు తలపెట్టనన్నావు కనుక చెప్పుతాను. సావధానంగా 
వినుము. 


సీ. శ్రీమంతు(డును బలశ్రేష్టుండు నగు రాజు । భోగంబు దర్పంబు( బోవ విడిచి, 

ధర్మంబు గైకొని, తపమును దానంబు । నధ్యయనంబును యాగవిధులు 

నాచరింపగ6 జూచి యచ్చెరువడి యను । గ్రహము సేయదె భూతరాజి? యతని 

కధిప! యయాతివాక్యము నర మెటి(గింతు । వినుము! సరస్వతియును దృషద్వ 
తే. తియును నను పుణ్యనదులందు. దిరిగి తీర్థ । సేవ సేయుచు నధ్యయనావధాన 

దాననిర్ణూతరాగత్వదయలు గలిగి । పరంగం బాపకళంకలేపంబు వాయు. 361 
ప్రతిపదార్థం: శ్రీమంతు(డును= ధనవంతుడునూ; బలశ్రేష్టుండును+అగు= మేటి బలశాలిన్నీ అయిన; రాజు= (ప్రభువు; 
భోగంబున్‌= సౌఖ్యాన్నీ; దర్సంబున్‌= పొగరునూ; పోవవిడిచి= వదలగొట్టుకొని; ధర్మంబు= న్యాయం; కైకొని= పాటించి; తపమును= 
తపస్సునూ; దానంబున్‌= దానాన్నీ; అధ్యయనంబును= వేదం వల్లించటాన్ని; యాగవిధులును= యజ్ఞకర్మలను; ఆచరింప(గన్‌= 
చేయగా; చూచి; అచ్చెరువడి= ఆశ్చర్యపడి; భూతరాజి= (ప్రాణికోటి; అతనికిన్‌= అతడికి (రాజుకు); అనుగ్రహము+చేయదె?= 
దయచూపదా; అధిప!= రాజా!; యయాతి వాక్యమున్‌= యయాతి మాటనూ; అర్థమున్‌= దాని అర్థాన్నీ; ఎటిగింతున్‌= 
తెలుపుతాను; వినుము= వినవలసింది; సరస్వతియును= సరస్వతీనదీ; దృషద్వతియునున్‌= దృషద్వతీనదీ; అనుపుణ్యనదులందున్‌= 
అనే పవిత్ర నదులలో; తిరిగి= తిరుగాడి (సంచరించి); తీర్ణసేవ చేయుచున్‌= పుణ్యక్షేత్రాలను సేవిస్తూ (దర్శించుకొంటూ); 
అధ్యయన= వేదాలు చదవటంలో; అవధాన= ఏకాగ్రత, దాన= దానం; నిర్జూత రాగత్వ దయలు= వదలిన మమకారమూ, 
కనికరమూ; కలిగి= ఉండి; పరంగన్‌= ఒప్పగా; పాప= పాపం అనే; కళంకలేపంబు= మకిలి పూత; పాయున్‌= వీడిపోతుంది. 


తాత్సర్యం: సంపన్నుడూ, ధీరుడూ అయిన రాజు భోగాన్నీ అహంభావాన్నీ వదలగొట్టుకొనాలి. ధర్మాన్ని పాటించాలి. 
తపస్సు, దానం, వేదాధ్యయనం, యాగాదికర్మలూ ఆచరించాలి. అప్పుడు ప్రాణికోటి అంతా రాజుమీద 
దయచూపుతుంది. ఈ విషయంగా యయాతి మాట ఒకటి ఉన్నది. దాని అర్థాన్ని విడమరచి చెప్పుతాను వినుము. 
సరస్వతి, దృషద్వతివంటి పవిత్ర నదులను సేవించాలి. పుణ్యక్షేత్రాలలో నడయాడాలి. మమకారం వదులుకొనాలి. 
అధ్యయనమునందే ఏకాగ్రత, దానం, దయలు కలిగి మమకారం లేక ఉండాలి. అపుడు పాపం అనే మకిలి మరక 
తుడిచిపెట్టుకొనిపోతుంది. 
వ. అదియునుంగాక యొక్క పరమస్మ్కృతి సెప్పెద వినుము. 362 
ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అంతేకాకుండా; ఒక్క= ఒకటి; పరమస్కృతి= మేలైన ధర్మశాస్త్రం; చెప్పెదన్‌= చెప్పుతాను; 
వినుము. 
తాత్సర్యం: అంతేకాదు ఒక ధర్మశా(స్తం చెప్పుతాను వినుము. 
చ. దురితము సేసి తాపమున( దూలిన నిం కిటు సేయ నన్మతిం 

బొరసిన ధర్మ సంచరణ బుద్ధియ మేలని యూందినం గ్రియా 


పరు€ డయి మేలుసేసినను బాదము పాదముగా. గ్రమంబునన్‌ 
విరియు సమస్తముం దదభివిష్టకళంకము నిర్ణయంబుగన్‌. 363 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 453 


ప్రతిపదార్థం: దురితము+చేసి= పాపం చేసి; తాపమునన్‌= పశ్చాత్తాపంతో; తూలినన్‌= దుఃఖించినా; ఇంకన్‌= ఇకమీదట; 
ఇటు+చేయన్‌= ఇట్టాంటి పాపం చేయను; అను మతిన్‌= అనే బుద్దిని; పొరసినన్‌= పొందినా; ధర్మ సంచరణ బుద్దియ= ధర్మంతో 
మెలగాలనే ఆలోచనే; మేలు+అని= మంచిదనీ; ఊ6దినన్‌= అవలంబించినా; [క్రియాపరుండు+అయి= పుణ్యకార్యాలలో ఆసక్తి 
కలవాడై; మేలు చేసినను= ఉపకారం చేసినా; తద్‌+అభివిష్ట= దానిని పొందిన; కళంకము= మకిలి; సమస్తమున్‌= అంతా; 
పాదముపాదముగాన్‌= అంశం అంశంగా; [క్రమంబునన్‌= వరుసగా; నిర్భయంబుగన్‌= ఏ జడుపు లేకుండా; విరియున్‌= 
తొలగుతుంది. 


తాత్పర్యం: పాపంచేసి పరితపించినా, ఇకమీదట ఇట్లాంటి పాపాలకు ఒడిగట్టను అనుకున్నా, న్యాయంగా మెలగటం 
ఉత్తమం అని నిర్ణయించుకొన్నా, పుణ్యం పొందాలని అపేక్షపడి ఉపకారం చేసినా - వీటిల్లో ఏ అంశంవలననైనా 
పాపపంకిలం [క్రమక్రమంగా తుడిచిపెట్టుకొనిపోతుంది. ఇందులో ఏమీ భయపడాల్సింది లేదు. 


చ. నరవర! వాసవుం డడిగినన్‌ గురు డిట్లని చెప్పె బుద్దితో 

బొరయని పాతకంబులు సబుద్ధికపుణ్యములన్‌ నశించు నం 

బరమున( బట్టినట్టి మలపంకము గారములోన నద్దంగా 

విరిసిన యట్లు నమ్ము మిది వేదము సెప్పిన నేను. జెప్పితిన్‌. 364 
ప్రతిపదార్థం: నరవర!= రాజా!; వాసవుండు= ఇంద్రుడు; అడిగినన్‌= అడుగగా; గురుండు= బృహస్పతి; ఇట్టు+అని= ఇట్టాగని; 
చెప్పెన్‌= చెప్పాడు; బుద్దితోన్‌= ఆలోచనతో; పొరయని= పొందని; పాతకంబులు= పాపాలూ; సబుద్దిక= బుద్ది పూర్వకంగా 
చేసిన; పుణ్యములన్‌= ధర్మాలవలన; అంబరమునన్‌= బట్టమీద; పట్టినట్టి= అంటుకొన్నట్టి; మలపంకము= మురికి అనే బురద; 
కారములోనన్‌= చౌటి మట్టిలో; అద్దంగాన్‌= ముంచగా; విరిసిన+అట్టు= వదులునట్టుగా; నశించున్‌= పోతాయి; నమ్ముము= 
విశృసించుము; ఇది= ఈ విషయం; వేదము+చెప్పినన్‌= వేదం చెప్పగా; నేనున్‌= నేనూ; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్సర్యం: ఓ జనమేజయా! ఇంద్రుడు అడిగిన విషయాన్ని బృహస్పతి ఇట్టా చెప్పాడు. బట్టకుపట్టి ఉన్న మురికి 
చవుడు కారంలో ముంచినపుడు వదలిపోయినట్లుగా చెయ్యాలని చేయని పాపాలు బుద్దిపూర్వకంగా చేసిన 
పుణ్యాలవలన పోతాయి. ఈ సంగతి వేదం చెప్పింది. అదే నేను బోధించాను. నన్ను నమ్ముము”. 


నిశేషం: అలం: ఉపమ. 


కృత్వా పాపం పూర్వమబుద్ధి పూర్వమ్‌ 

పుణ్యాని చేత్కురుతే బుద్ది పూర్వమ్‌ -శాం-1 52-34 
వ. అని యిట్లు బహుప్రకారంబులం గారుణికోత్తముం డగు నత్తాపసోత్తముం డా భూవరు బోధించి, తీర్ణసేవాది 

పునశ్చరణంబులం బరిపూతాత్ముం గావించి, యశ్వమేధంబు సేయించిన నుజ్జ్వులుండయి యజ్ఞనమేజయుండు 

నిజరాజ్యంబు పరిపాలనంబు సేసె” నని చెప్పి వెండియు. 365 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్టా; బహు(ప్రకారంబులన్‌= అనేక విధాల; కారుణిక+ఉత్తముండు+అగు= గొప్ప జాలికలవాడైన; 
ఆ+తాపస+ఉత్తముండు= ఆ మునిగ్రేష్ణుడు; ఆ భూవరున్‌= ఆ రాజును; బోధించి= మేలుకొలిపి; తీర్ధసేవ= పుణ్యక్షేత్రాలు 
సేవించటం; ఆది= మొదలైనవి; పునశృ్చరణంబులు= మాటి మాటికి ఆచరించటంవలన; పరిపూత+ఆత్మున్‌= మరింత పవిత్రమైన 
మనస్సు కలవాడినిగా; కావించి= చేసి; అశ్వమేధంబు= అశ్వమేధయాగం; చేయించినన్‌= చేయించగా; ఉజ్జలుండు+అయి= 
ప్రకాశించినవాడై; ఆ+జనమేజయుండు= ఆ జనమేజయ మహారాజు; నిజ రాజ్యంబు= తనదేశాన్ని; పరిపాలనంబు+చేసెన్‌= ఏలాడు; 
అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మళ్ళీ. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


సతతి పాపం నుదతే కర్మశీల: 
వాసోయథా మలినం క్షారయుక్తమ్‌ 


తాత్పర్యం: జాలిగుండెగల ఆ ముని ఇట్టా ఎన్నో విధాల ఆ జనమేజయుడిని మేలుకొలిపి, ఎన్నో తీర్థ్ధయా(త్రలు 
చేయించి, పుణ్యవంతుడిని చేశాడు. అశ్వమేధయాగం చేయించాడు. అట్టా వెలుగొందిన ఆ జనమేజయుడు తన 
రాజ్యాన్ని ఏలుకొన్నాడు' అని చెప్పి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 
భీష్ముడు ధర్మజునకు గృధ్రజంబుకోపాఖ్యానము సెప్పుట (సం. 12-149-1) 

సీ, గాంగేయుండిట్లను( గౌంతేయపూర్వజు । నకు 'విదిశాపట్టణమున నొక్క 

బాలుండు మృతు( డైన బంధులు ప్రేతభూ । మికి( గొనిపోయి యమేయశోక 

వివశాత్ములై పలవింప(గా గ్రద్ద యొ । కటి వచ్చి మీర లిక్కడ భయంబు 

దక్కి యేడ్డుచునుండ( దగ; దిదె క్రుంకెడు(। బ్రొద్దు రాక్షసులును భూతములు. బి 
తే.  శాచములు వ్ర్చ్చి తిన నిపు డేచి వచ్చు; । జనన మరణముల్‌? వింతలె చన్న శిశువు 

తోన యందటు( జనుటకు( బూనియుండు । వారలే? పొండు పీనుంగు వైచి వేగ. 366 
ప్రతిపదార్థం: గాంగేయుండు= భీషు డు; కౌంతేయ పూర్వజునకున్‌= కుంతీ సంతానంలో ముందు పుట్టిన ధర్మరాజుకు; ఇట్టు+అనున్‌= 
ఇట్టా చెప్పాడు; విదిశాపట్టణమునన్‌= విదిశానగరంలో; ఒక్కబాలుండు= ఒక పిల్లవాడు; మృతుండు+ఐనన్‌= చచ్చిపోగా; బంధులు= 
చుట్టాలు; (ప్రేత భూమికిన్‌= వల్లకాటికి; కొనిపోయి= తీసుకొనిపోయి; అమేయశోక= పట్టరాని దుఃఖంతో; వివశ+ఆత్య్ములు+ఐ= 
ఒంటిమీద తెలివి తప్పినవారై; పలవింప(గాన్‌= విలపించగా; (గ్రద్ద= గద్ద; ఒక్కటి వచ్చి= ఒకటి వచ్చి; మీరలు= మీరు; ఇక్కడన్‌= 
ఈ వల్లకాట్లో; భయంబు+తక్కి= భయం వదలి; ఏడ్చుచున్‌+*ఉండన్‌= ఏడుస్తూ ఉండటం; తగదు= కూడదు; ఇదె= ఇపుడే; పొద్దు= 
సూర్యుడు; (క్రుంకెడున్‌= కనుమరుగు అవుతున్నాడు; రాక్షసులును= రక్కసులు; భూతములున్‌= భూతాలూ; పిశాచములున్‌= 
పిశాచాలూ; వ్రచ్చి= పీనుగును చీల్చి; తినన్‌= తినటానికి; ఇపుడు= ఈ సమయంలో; ఏచివచ్చున్‌= చెలరేగి వస్తాయి; జనన మరణముల్‌= 
పుట్టటం, గిట్టటం; వింతలె?= కొత్తవా?; చన్న= పోయిన; శిశువుతోన= బిడ్డతోనే; అందణున్‌= అంతమందీ; చనుటకున్‌= 
చచ్చిపోవటానికి; పూని+ఉండువారలే?= పట్టుదలగా ఉన్నారా?; పీనుంగున్‌= పీనుగును; వైచి= పాతిపెట్టి: పొండు= వెళ్ళండి. 
తాత్సర్యం: ధర్మరాజుతో భీష్ము డిట్లా అన్నాడు. విదిశాపట్టణంలో ఒక పిల్లవాడు చచ్చిపోయాడు. వాడిని అతడి 
చుట్టాలు వల్లకాటికి తీసికొనిపోయారు. వారంతా పట్టలేనంత దుఃఖంతో ఒంటిమీద తెలివితప్పి గోడు గోడుమని 
ఏడుస్తున్నారు. ఒక గద్ద వచ్చి మీరు ఈ వల్లకాటిలో భయపడకుండా ఏడుస్తూ ఉండటం మంచిదికాదు. చీకటి 
పడుతున్నది. ఈ సమయంలో రాక్షసులూ, భూతాలూ, పిశాచాలూ పీనుగులను చీల్చుకొని తినటానికి చెలరేగి 
వస్తాయి. చావుపుట్టుకలు ఇంతకుమునుపు లేనివా ఏమి? చచ్చిపోయిన బిడ్డతో మీరంతా పోవటానికి సిద్దపడుతున్నారా? 
తొందరగా పీనుగును పాతేసి వెళ్ళండి. 


క _ తెగిపోయినవా రేడ్దిన । మగుడుదురే? వెట్టులార! మానుండు మీరుం 


దెగుదురు తడసిన' నావుడు । నగు నట్టిద కర్ణి మనుచు నందటు భీతిన్‌. 367 
ప్రతిపదార్హం: ఏడ్చినన్‌= ఏడిస్తే తెగిపోయినవారు= చచ్చిపోయినవారు; మగుడుదురే?= తిరిగివస్తారా?; వెళ్టులార!= 
పిచ్చివాళ్ళలారా!; మానుండు= మానుకొనండి; తడసినన్‌= ఆలస్యం చేస్తే; మీరున్‌= మీరూ; తెగుదురు= చచ్చిపోతారు; 
నావుడున్‌= గద్ద అనగానే; అట్టిద కర్ణము= అట్లాంటిపనే; అగును= జరుగుతుంది; అనుచున్‌= అంటూ; అందయిన్‌= 
అంతమంది; భీతిన్‌= భయంతో. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 455 


తాత్సర్యం: చచ్చిపోయినవారు ఎంత ఏడ్చినా తిరిగిరారు. పిచ్చిగా ఏడవటం మానుకొనండి. జాగు చేశారంటే 
మీరూ చావగలరు” అన్నది గద్ద. అక్కడకు వచ్చిన చుట్టాలంతా అట్లాగే జరుగుతుందేమో అనుకొంటూ భయపడి. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ.  శవంబు విడిచి పోవంజూచిన, నొక నక్క బొక్కలోనుండి వెడలి వారలతోడ నిట్లనియె. 368 


ప్రతిపదార్థం: శవంబున్‌= పీనుగును; విడచి= వదలి; పోవన్‌+చూచినన్‌= వెళ్ళబోగా; ఒక నక్క; బొక్కలోనుండి= బొరియలోనుండి; 
వెడలి= బయటకు వచ్చి; వారలతోడన్‌= వాళ్ళతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: పీనుగును విడిచిపెట్టిపోవాలనుకొంటున్నప్పుడు కలుగులోనుండి అపుడే వెలుపలికి వస్తున్న నక్క 

ఇట్లా అన్నది. 

సీ. _ “గ్రద్ద మాటల కేల కడు భీతి( బొందితి । రక్కటా! బాలుని నబ్దవదను 
నిటు వైచి పోవం గా ళ్ళెట్లాడె నేడ్వుండు । శోకంబు వోవ నిచ్చోటం గొంత 
ప్రొ ద్దంతలో విధి క్రూరుండు గాకున్న( । బ్రాణంబు గ్రమ్మజి రాక గల్లు 


నో యెటుంగుదురే; యినుండును నస్తాద్రి(। జేరండు; వెబివక మీరు నిలువు? 


తే. డనిన వారును మనమున నాసపుట్టి । మగిడి వచ్చిన గ్రద్ద 'యిమ్మందబుద్ది 
యైన నక్కమాటలు విననగునె? వికృత | మయ్యె బీనుంగు; వచ్చునే యసువు లింక? 369 


ప్రతిపదార్థం: (గ్రద్ద మాటలకున్‌= గద్ద పలుకులకు; కడుభీతిన్‌= మిక్కిలి భయాన్ని; పొందితిరి+ఏల?= పొందారు ఎందుకు?; అక్కట!= 
అయ్యో!; అబ్దవదనున్‌= పద్మంవలె విప్పారిన ముఖంగల; బాలునిన్‌= పిల్లవాడిని; ఇటు వైచి= ఇట్టా పాతిపెట్టి: పోవంగాన్‌= వెళ్ళటానికి; 
కాళ్ళు+ఎట్టాడెన్‌?= కాళ్ళెట్లా వచ్చాయి?; కొంత ప్రొద్దు- కొంతసేపు; శోకుబుపోవన్‌= దుఃఖం పోయేటట్టు ఇచ్చోటన్‌= ఈ ఒలుకుల్టోనే(శ్మశానంలోనే); 
ఏడ్వు(డు= ఏడ్వండి; అంతలోన్‌= అంతట్లోకి; విధి= బ్రహ్మ; క్రూరుండు= కసాయి గుండె కలవాడు; కాక+ఉన్నన్‌= కాకుంటే; ప్రాణంబు= 
ఊపిరి; క్రమ్మజన్‌= తిరిగి; రాక కల్గునో!= రావటం జరుగుతుందేమో!; ఎణుంగుదురే?= మీకు తెలుసునా?; ఇనుండునున్‌= సూర్యుడు 
కూడా; అస్త+అద్రిన్‌+చేరండు= క్రుంకలేదు; వెజవక= భయపడకుండా; మీరు; నిలువుండు= ఆగండి; అనినన్‌= అని నక్క పలకగానే; 
వారును= వారూ; (పీనుగు చుట్టాలు); మనమునన్‌= మనస్సులో; ఆసపుట్టి= ఆశ కలిగి; మగిడి వచ్చినన్‌= తిరిగి రాగా; (గ్రద్ద గద్ద; 
ఈ మందబుద్దిఐన= మందమతి అయిన; నక్కమాటలు= నక్క పలుకులు; వినన్‌+అగునె?= వినవచ్చునా?; పీనుంగు= పీనుగు 
వికృతము+అయ్యెన్‌= వికారం పొందింది; అసువులు= ప్రాణాలు; ఇంకన్‌= ఇంకా; వచ్చునే?= వస్తాయా? 


తాత్పర్యం: 'గద్దమాటలకు అంత భయపడటం దేనికి” అయ్యో! చక్కటి పిల్లవాడిని ఇక్కడ పాతిపెట్టి పోవటానికి 
మీకు కాళ్ళెట్టావచ్చాయి? మీ కడుపుశోకం తీరిపోయేదాకా ఈ వల్లకాటిలోనే కాసేపు ఏడ్వండి. అంతలో (బ్రహ్మ 
దయ ఉంటే ఈ పిల్లవాడు ఊపిరి మళ్ళీ పోసుకొంటాడేమో? మీ రేమి ఎరుగుదురు? ఇంకా సరిగ్గా పొద్దుగ్రుంకనూ 
లేదు. మీరు భయపడకుండా ఉండండి” అని నక్క చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళకు ఆశ పుట్టింది. 
తిరిగివచ్చారు. (గ్రద్ద వాళ్ళను చూచి “ఈ మందమతి నక్కమాటలు వినవచ్చా? పీనుగు రూపం చెడింది. పోయిన 
ప్రాణాలు మళ్ళీ వస్తాయా ఏమి? 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కడు బెట్టిదుండు కాలుండు; । మిడుక మిడుక నపహరించు; మీరీ యాసల్‌ 

విడువుండు; బాలునికి సుగతి(। బడయుండు దానాదు లైన బహుధర్మములన్‌. 370 
ప్రతిపదార్థం: కాలుండు= యముడు; కడుబెట్టిదుండు= కటికవాడు; మిడుక మిడుకన్‌= పరితపిస్తుండగా; అపహరించున్‌= 
(ప్రాణాలు) ఎత్తుకొనిపోతాడు; మీరు; ఈ ఆసల్‌= (ప్రాణాలు తిరిగి వస్తాయి అనే ఆశలు; విడువుండు= వదులుకొనండి; 
దాన+ఆదులు+ఐన= దానం చేయటం మొదలైన; బహుధర్మములన్‌= అనేక పుణ్యాలచేత; బాలునికిన్‌= ఈ పిల్లవాడికి; సుగతిన్‌= 
ఉత్తమ గతిని; పడయు(డు= కలిగించండి. 
తాత్సర్యం: యముడు చాలా కటికగుండెవాడు. కుయ్యో మొర్రోమని బాధపడుతుండగా ప్రాణాలు తీసికొని 
వెళ్ళిపోతాడు. మీ పిల్లవాడు ప్రాణాలతో తిరిగి వస్తాడనే ఆశలు పెట్టుకొనకండి. దానధర్మాలు చేసి ఆ పిల్లవాడికి 
పుణ్యగతులు కలిగించండి. 


వ. అని పలికిన నా గృధ్రంబు వచనంబు లాక్షేపించి యజ్జంబుకంబు వారల నుద్దేశించి. 371 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని మాటలాడిన; ఆ గ్నధంబు= ఆ గద్ద; వచనంబులు= మాటలు; ఆక్షేపించి= తోసి రాజని; 
ఆ జంబుకంబు= ఆ నక్క; వారలన్‌+ఉద్దేశించి= పీనుగు చుట్టాలను గూర్చి. 
తాత్సర్యం: అని చెప్పిన గద్ద మాటలను నక్క కాదని తోసిపుచ్చింది. ఆ పిల్లవాడి చుట్టాలతో. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క 'కూరంబు గృధ్ర మిట్టి కు। మారకునిం జూచి చూచి మసలకపోవన్‌ 

మీ రె ట్లోర్టెదరో క । న్నీ రిటు ననుబోటులకును నిలువ కొలికెడున్‌. 372 
ప్రతిపదార్థం: గృధ్రము= గద్ద; క్రూరంబు= కటికది; ఇట్టి కుమారకునిన్‌= ఇట్టాంటి బిడ్డను; చూచి చూచి= చూస్తూ చూస్తూ; 
మసలక= ఉండకుండా; పోవన్‌= వెళ్ళటానికి; మీరు; ఎట్టు+ఓర్చెదరో= ఎట్లా తట్టుకుంటారో; ఇటు= ఇట్టా; ననుబోటులకును= 
నా బోటి జంతువులకే; కన్నీరు= కళ్ళనీళ్ళు; నిలువక= ఆగక; ఒలికెడున్‌= కారుతున్నాయి. 
తాత్పర్యం: “గదది రాతిగుండె. మీరు ఇట్లాంటి బిడ్లను చూసూ చూసూ వదలివెళ్ళటానికి ఎట్లా తట్లుకుంటారో. 

యలు ౧ య అలి = (39) యు 

నావంటి వాళ్ళకే కళ్ళు చెమ్మగిల్దుతున్నాయి. 
క  దయమాళి పోవ నేటికి? | బ్రయత్నమున( బొదువ దైవబలమున మీకుం 

బ్రియ మెసంగ బ్రదుకు బ్రదుకం । డయినను మణి పోవరాదె?” యని చెప్పుటయున్‌. 373 
ప్రతిపదార్థం: దయమాలి= పిల్లవాడి మీద జాలిలేకుండా; పోవన్‌= వెళ్ళటం; ఏటికిన్‌?= ఎందులకు?; ప్రయత్నమునన్‌= వదలని 
పట్టుదలతో; పొదువన్‌= తలపడగా; దైవ బలమునన్‌= దైవశక్తిచేత; మీకున్‌= మీకు; ప్రియము+ఎసంగన్‌= సంతోషం కలుగగా; 
'బ్రదుకున్‌= (బ్రతుకుతాడు; (బ్రదుకండు అయినను= బతకకపోతే; మజి= ఆ తరువాత; పోవరాదె?= వెళ్ళరాదా?; అని 
చెప్పుటయున్‌= అని నక్క చెప్పగానే. 
తాత్సర్యం: నిరయగా పోవటం ఎందుకు? పంతంపట్టి తలపడండి. దైవం కలసివస్తే మీరంతా సంతోషించేటట్లు 
ఆ పిల్లవాడు లేచి వస్తాడు. అట్లా కాకపోతే అప్పుడే పోవచ్చును” అని చెప్పగానే. 

౧ = ౧ 

వ. గ్రద్ద యిట్లనియె. 374 


ప్రతిపదార్థం: (గ్రద్ద= గద్ద; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 457 
తాత్సర్యం: గద్ద ఈ విధంగా చెప్పింది. 
ఆ. ఏను బుట్టివేయు నిన్నూటు మున్నూటు । గలవు వత్సరములు గాన నెందు 

బాలు యౌవనస్సు బ్రౌఢుని వృద్దుని(। జచ్చిపోయి మగిడి వచ్చువాని. 375 

ప్రతిపదార్థం: ఏను= నేను; పుట్టి= ఈ పుట్టుక పుట్టి; వేయున్‌+ఇన్నూణు మున్నూరు= పదిహేనువందల; వత్సరములు= ఏళ్ళు; 
కలవు= అవుతుంది; చచ్చిపోయి= ప్రాణం పోయి; మగిడి= తిరిగి; వచ్చువానిన్‌= వచ్చేవాడిని; బాలున్‌= పసివాడిని; యౌవనస్టున్‌= 
కుర్రవాడిని; ప్రాఢునిన్‌= వయస్సు వచ్చినవాడిని; వృద్దునిన్‌= ముసలివాడిని; ఎందున్‌= ఎక్కడా; కానను= చూడలేదు. 
తాత్సర్యం: 'నేను పుట్టి 1500ల ఏళ్ళయింది. ఇంత సుదీర్షకాలంలోనూ చచ్చి తిరిగి బతికివచ్చిన పసివాడినిగానీ, 
కుర్రవాడినిగానీ, వయసు వచ్చినవాడినిగానీ, ముసలివాడినిగానీ ఎక్కడా చూడలేదు. 


క ఒకటి గలదు; వత్తురు వే । జొక గర్భంబునకు మృతులు నుక్కినమౌ న 
క్కకు నేటి బుద్ది పీనుంగు । నకు బ్రదుకటె! కలుగు నిట్టి నవ్వులు గలవే? 376 


ప్రతిపదార్థం: ఒకటి కలదు= ఒకసంగతి ఉన్నది; మృతులు= చచ్చినవారు; వేజొక గర్భంబునకున్‌= మరొకరి కడుపులోకి; 
వత్తురు= వస్తారు; ఉక్కివము+జౌ= మాయలమారి అయిన; నక్కకున్‌= నక్కకు, ఏటి బుద్ది?= ఇదేమి ఆలోచన?; పీనుగునకున్‌= 
పీనుగునకు; బ్రదుకు= ప్రాణం; కలుగునటె!= వస్తుందా! ఇట్టి= ఇట్టాంటి; నవ్వులు= వింతలు; కలవే?= ఉన్నాయా? 
తాత్సర్యం: ఒక సంగతి ఉన్నది. చచ్చిపోయినవారు మరోజన్మ ఎత్తుతారు. జిత్తులమారి నక్కకు ఇదేమి బుద్ది? 
పీనుగు ఎక్కడైనా తిరిగి బ్రతుకుతుందా? ఇట్లాంటి వింత లున్నాయా?” 
సీ. అనవుడు నెగవెక్కియా బిడ్డవైచి పో । యెడు వారలకు నడ్డపడుచు నక్క 

“వినుడు రాఘవుండు నేర్పున బ్రదికింపండే । మృతు(డైన భూసుర సుతుని మగుడ? 

సృంజయు కొడుకు సచ్చిన నారదుండు ప్రభా । వంబున గ్రమ్మట వాని దేండె? 

యట్టుల యొక సిద్ధు. డమరుండు మీ యేడ్పు। లాలించి దయ బాలు నసువు లొసంగ 


ఆ. _ నేని మేలకాదె! యిది యేల పోయెద?' । రనిన వారు మగిడి యరుగుదెంచి 
శిశువు శవము చుట్టు. జేరి పెల్లేడ్డిరి । పనవిపనవి యంత నినుడు. గ్రుం3. 377 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; ఎగ వెక్కి= పైకి ఎక్కిళ్ళుపెట్టి ఏడ్చి; ఆ బిడ్డన్‌= ఆ పిల్లవాడిని; వైచి= పాతిపెట్టి; పోయెడు 
వారలకున్‌= వెళ్ళేవాళ్ళకు; నక్క; అడ్డపడుచున్‌= అడ్డంగా వస్తూ; వినుండు= ఆలకించండి; మృతు(డు+ఐన= చచ్చిపోయిన; 
భూసుర సుతునిన్‌= బాపడి కొడుకును; రాఘవుండు= రాముడు; మగుడన్‌= తిరిగి; నేర్పునన్‌= సామర్థ్యంతో; (బ్రదికింప(డే= 
ప్రాణం పోయలేదా; సృంజయు కొడుకు= సృంజయుడి కుమారుడు; చచ్చినన్‌= చనిపోగా; నారదుండు= నారదుడు; 
ప్రభావంబునన్‌= తన మహిమచేత; (క్రమ్మణన్‌= తిరిగి; వానిన్‌+తే(డ?= వాడిని తేలేదా?; అట్టుల= ఆ విధంగానే; సిద్దుండు= 
అణిమాది సిద్దులు కల; ఒక అమరుండు= ఒక దివ్య పురుషుడు; మీ ఏడ్సులు= మీరు పెట్టే శోకాలు; ఆలించి= విని; దయన్‌= 
జాలితో; బాలు= బాలుడి; అసువులు= ప్రాణాలు; ఒసలౌన్‌+ఏని= ఇస్తే; ఇది= మళ్ళీ ఊపిరాడటం; మేల కాదె?= మంచిదే 
కదా?; పోయెదరు ఏల?= వెళ్ళిపోతారు ఎందుకు?; అనినన్‌= అనగానే; వారు= వారు (పీనుగ చుట్ట పక్కాలు); మగిడి= వెనక్కి 
తిరిగి; అరుగుదెంచి= వచ్చి; శిశువు= ఆ పిల్లవాడి; శవము చుట్టున్‌= పీనుగు చుట్టూ; చేరి= పొంది; పనవి పనవి= తలచుకొని 
తలచుకొని; పెల్టు= పెద్ద పెట్టున; ఏడ్చిరి= రాగాలు తీశారు; అంతన్‌= అంతలో; ఇనుండున్‌= సూర్యుడూ; క్రుంకెన్‌= అస్తమించాడు. 
తాత్పర్యం: (గ్రద్ద అట్లా అనగానే పైకి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పిల్లవాడిని అక్కడే పాతిపెట్టి వెళ్ళబోతున్న వాళ్ళకు 
నక్క అడ్డుపడింది. ఒక్కమాట వినండి అన్నది.“మునుపు రఘురాముడు ప్రాణంపోయిన బాపడి కొడుకును నేర్పుగా 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రతికించలేదా? నారదుడు తన మహిమ చూపి సృంజయుడనే రాజుకుమారుడికి ప్రాణాలు పోయలేదా? ఆ 
విధంగానే ఒక సిద్దుడైన దివ్యపురుషుడు మీ శోకాలు చెవినిబడి మీ పిల్లవాడికి ఊపిరి పోయవచ్చును. ఇది మీకు 
మంచిదే కదా! వెళ్ళిపోతారేం?' అనగానే ఆ పీనుగు చుట్టపక్కాలు వెనక్కి తిరిగి వచ్చి ఆ పీనుగుచుట్టూ చేరి 
పేరు పేరున చెప్పుకొంటూ పెద్ద పెట్టున రాగాలు పెట్టి ఏడ్చారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. 

వ. ఆ గృధ్రంబును జంబుకంబును నాశలిచేత వందురుచుండి తాన తాన బాలశవంబు నాహారంబు గొనుటకై 
యివ్విధంబునం దమ తమ పల్కునేర్పున నజ్జనంబు( గ్రమ్మటించె( బ్రొద్దు గ్రుంకినం దా నచ్చోట నిలువనేరదు 
గావున గ్రద్ద యటమున్న వారు వోవునట్టి తెజంగు మాటలాడె; రాత్రియైనం దనకు మేలుగావున నక్కవారలు 
దడయుటకుం దగిన చందంబు. జెప్పె; నది వాని తెజంగు ప్రేతవనవిహారనిరతుం డగు శంకరుండు 
కరుణాకింకరుండు నగుట నప్పుడు. 378 


ప్రతిపదార్థం: ఆ గృధ్రంబును= ఆ గ్రద్ధా; జంబుకంబునున్‌= నక్కా; ఆ(కలిచేత= ఆకలితో; వందురుచున్‌+ఉండి= 
నకనకలాడుతూ; తాన తాన= దేనికి అదే; బాలశవంబున్‌= పిల్లవాడి పీనుగును; ఆహారంబు+కొనుటకై= తినటానికి; ఈ 
విధంబునన్‌= ఈ తీరున; తమ తమ= వారి వారి; పల్కునేర్పునన్‌= మాటకారితనంతో; ఆ+జనంబున్‌= ఆ పిల్లవాడి చుట్టాలను; 
క్రమ్మణించెన్‌= మళ్ళించాయి; ప్రొద్దు క్రుంకినన్‌= చీకటి పడితే; గద్ద; తాను; ఆ చోటన్‌= ఆ వల్లకాట్లో; నిలువనేరదు= ఉండలేదు; 
కావునన్‌= కాబట్టి; అట మున్న= అంతకుముందే (చీకటి పడకముందే); వారు= వారు; పోవునట్టి తెజంగు= వెళ్ళేవిధంగా; 
మాటలు+ఆడెన్‌= మాటలాడింది; రా(త్రి+ఐనన్‌= చీకటి పడితే; నక్క; తనకు; మేలు కావునన్‌= మంచిది కాబట్టి; వారలు= వారు; 
తడయుటకున్‌= జాగు చేయటానికి; తగిన చందంబున్‌= తగ్గట్టుగా; చెప్పెన్‌= చెప్పింది; అది= అట్లా చెప్పటం; వాని తెజంగు= 
వాటి నైజం; (ప్రేతవన= శ్మశానవాటికలో; విహార= విహరించటంలో; నిరతుండు+అగు= ఆసక్తికలవాడైన; శంకరుండు= శివుడు; 
కరుణాకింకరుండు= దయకు అధీనమైనవాడు; అగుటన్‌= అవటం వలన; అప్పుడు= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ గద్దా నక్కా ఆకలికి నకనకలాడుతూ దేని మట్టుకు అది ఆ పిల్లవాడి పీనుగును పీక్కుతినాలని 
ఇట్లా తమ మాటకారితనం చూపాయి. ఆ పీనుగు చుట్టాలను వెనుకకు మళ్ళించాయి. చీకటిపడితే (గ్రద్ద ఉండలేదు 
కాబట్టి చీకటి పడకముందే వారు తిరిగి వెళ్ళేటట్లు మాట్లాడింది. రాత్రి అయితే నక్కకు మేలు కాబట్టి వారు ఆలస్యం 
చేయటానికి అనువుగా చెప్పింది. ఇట్టా చెప్పటం ఆ జంతువుల స్వభావం. ఒలుకులలో విహరించాలనే అపేక్షకల 
దయాళువైన శివుడు ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. అట్లు పనవియేడ్డు నజ్జనంబులకుC బ్ర । త్యక్షమై 'వరంబు లడుగు? డనిన 
సంప్రమోద భక్తి సంభ్రమ భరితులై । చక్క నవని జాంగి మొక్కి వారు. 379 


(ప్రతిపదార్థం: అట్టు= అట్లా; పనవి= తలచుకొని; ఏడ్చు= దుఃఖించే ; ఆ+జనంబులకున్‌= ఆ జనానికి; ప్రత్యక్షము+ఐ= ఎదుటపడి; 
వరంబులు= కోరికలు; అడుగుండు= కోరండి; అనినన్‌= అనగానే; సంప్రమోద= పట్టరానంత సంతోషంతోనూ; భక్తి= 
ఆరాధనతోనూ; సంభ్రమ= తొ(ట్రుపాటుతోనూ; భరితులు+ఐ= నిండినవారై; చక్కన్‌= చక్కగా; అవనిన్‌= నేలమీద; చాంగి= 
సాగిలపడి; 'మొక్కి= మొక్కి; వారు= ఆ పీనుగు చుట్టాలు. 


తాత్సర్యం: తలచుకొని తలచుకొని ఏడుస్తున్న అక్కడి వారి ఎదుటకు వచ్చి “మీకేం కావాలో కోరుకొనండి' అనగానే 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 459 


ఎంతో సంతోషించారు. భక్తి సంభ్రమాలలో తేలిపోతూ నేలమీద సాగిలపడి మొక్కి, వారు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క బాల మరణ శోకంబున(। దేలకయుండంగ. గావు దేవోత్తమ! నీ 
వాలించిన బ్రదికితిమి ద । యాళుహృదయ! పార్వతీప్రియా! చంద్రధరా! 380 


ప్రతిపదార్థం: దయాళుహృదయ!= జాలిగుండె కలవాడా!; పార్వతీప్రియా!= గౌరీపతీ!; చంద్రధరా!= చంద్రుడిని తలమీద 
పెట్టుకొన్నవాడా!; దేవోత్తమ!= దేవతలలో శ్రేష్టుడా శివుడా!; నీవు; ఆలించినన్‌= మా మొర ఆలకించినట్టెతే; బ్రదికితిమి= మేం 
బతికిపోయినట్టే; బాలమరణ= పిల్లవాడి చావువలన కలిగిన; శోకంబునన్‌= ఏడ్పులో; తేలక+ఉండంగన్‌= మునిగి పోకుండేటట్టు; 
కావు= రక్షించుము. 


తాత్పర్యం: 'ఓ శివుడా! నీవు జాలిగుండె కలవాడవు. నెలవంకను నెత్తిన పెట్టుకొన్నవాడవు. పార్వతీపతివి. దేవతలలో 
ఉన్నతుడివి. ఈ పిల్లవాడి చావు అనే దుఃఖంలో మునిగిపోకుండా మమ్మల్ని రక్షించుము. నీవు మా మొర వింటే 
మేము (బతికిపోయినట్టే'. 


వ. అనుచు లేచి నిలుచుటయు శివుం డా శిశుప్రాణంబు లొసంగి 'వీ(డు శతాయుస్సంపన్నుం డగువాండని 
యానతిచ్చి, యాగ్భధ్ర జంబుకంబులకు నా(కలి యెన్నండును లేకయుండం బ్రసాదించి యంతరితుండయ్యె; 
సంతోషంబున నంతరంగంబులు నంగంబులుం బొదల నజ్జనంబులు బాలు నెత్తికొని పలుమటుం జూచుచు, 
గౌ(గిలించుచుం జనిరి. గృధ్రంబును జంబుకంబును ముదంబునం బొంగుచుం బోయి తమ తమ 
కులంబులలో. బ్రభూతంబులై ప్రవర్తిల్లె; నార్త జనబాప్ప ప్రమార్దనంబు ప్రభువులకుం గర్తవ్యం బగుటకును 
నిజకార్యార్థులగు కపటుల నేర్పు మాటల తెరువు లెటింగికొనుటకును నుదాహరణం బైన యీ గృధ్ర 
జంబుకోపాఖ్యానంబు. 381 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; లేచి నిలుచుటయున్‌= వారు లేచి నిలబడగా; శివుండు= శివుడు; ఆశిశు ప్రాణంబులు= 
ఆ పిల్లవాడి ప్రాణాలు; ఒసంగి= ఇచ్చి; వీయ= ఈ పిల్లవాడు; శత= నూరేళ్ళు; ఆయుః+సంపన్నుండు= ఆయుస్సంపద కలవాడు; 
అగువాండు= అవుతాడు; అని; ఆనతి+ఇచ్చి= దయతో చెప్పి; ఆ గృధ్రజంబుకంబులకున్‌= ఆ గద్ద, నక్కలకు; ఆ(కలి= ఆకలి; 
ఎన్నండును= ఎప్పటికీ; లేక+ఉండన్‌= కలగకుండేటట్లు; ప్రసాదించి= కనికరించి; అంతర్హితుండు+ అయ్యెన్‌= కనుమరుగయ్యాడు; 
ఆ+జనంబులు= ఆ బాలుడి చుట్టాలు; సంతోషంబునన్‌= సంతోషంతో; అంతరంగంబులున్‌= మనస్సులున్నూ; అంగంబులున్‌= 
శరీరాలున్నూ; పొదలన్‌= ఉప్పొంగగా; బాలున్‌= పిల్లవాడిని; ఎత్తికొని= చంకన బెట్టుకొని; పలుమణున్‌+చూచుచున్‌= అదేపనిగా 
చూచుకొంటూ; చనిరి= వెళ్ళారు; గృధ్రంబును= గద్దా; జంబుకంబును= నక్కా; ముదంబునన్‌= సంతోషంతో; పొంగుచున్‌+పోయి= 
ఉబుకుతూపోయి; తమతమ= వారి వారి; కులంబులలోన్‌= జాతులలో ప్రభూతంబులై= ముఖ్యులై; ప్రవర్తిల్లైన్‌= తిరుగాడాయి; 
ఆర్తజన= బాధలలో ఉన్నవాళ్ళ; బాప్ప= కన్నీటిని; ప్రమార్దనంబు= తుడవటం; (ప్రభువులకున్‌= రాజులకు; కర్తవ్యంబు= 
చేయవలసినపని; అగుటకున్‌= అవటానికీ; నిజకార్య+అర్భులు+అగు= తమవైన పనులు చక్కబెట్టుకొనేవారైన; కపటుల= 
మాయగాళ్ళయొక్క; నేరుమాటల= మాటల చాతుర్యం; తెరువులు= తెన్నులు; ఎజింగికొనుటకునున్‌= తెలిసికొనటానికిన్నీ; 
ఉదాహరణంబు+ఐన= మచ్చువంటిదైన; ఈ గృధ్ర జంబుక+ఉపాఖ్యానంబున్‌= ఈ గద్దా నక్క కథను. 


తాత్సర్యం: అంటూ వాళ్ళు లేచి నిలబడ్డారు. శివుడు ఆ పిల్లవాడికి (ప్రాణంపోసి వీడు నిండుగా నూరేళ్ళు 
బతుకుతాడు” అని చెప్పాడు. ఆ గద్ద నక్కలను కనికరించి ఎన్నటికీ ఆకలి లేకుండేటట్టు చేసి కనుమరుగయ్యాడు. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెప్పలేనంత సంతోషంతో ఆ పిల్లవాడి చుట్టాలు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పదే పదే చూచుకొంటూ కౌగిలించుకొంటూ 
వెళ్ళారు. గద్దా, నక్కా పట్టలేనంత సంతోషంతో ఉప్పాంగిపోతూ తమ తమ కులంలో మిన్నలయ్యాయి. కష్టాలలో 
ఉన్నవాళ్ళ కన్నీరు తుడవటం రాజులు చేయాల్సిన పని అనీ, కడుపే కైలాసం అనుకొని తమ పనులు చక్కబెట్టుకొనే 
మాయగాళ్ళ మాటకారితనాన్ని తెలిసికొనటానికిన్నీ, మాదిరివంటి ఈ గద్దా నక్క కథను. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క  వినినం బరించిన వ్రాసిన(। గొనియాడిన దురితపీడకుం దొలంగి నరుం 

డనుపమధర్మములకు భా । జన మగు; నాయుః ప్రవృద్ధి సంపద నొందున్‌.” 382 


ప్రతిపదార్థం: వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; వ్రాసినన్‌= రాసినా; కొనియాడినన్‌= పొగడినా; దురిత పీడకున్‌= 
పాపం వలన కలిగే బాధకు; తొల(గి= దూరమై; నరుండు= మనిషి; అనుపమ= సాటిలేని; ధర్మములకున్‌= పుణ్యాలకు; 
భాజనము+అగున్‌= పాత్ర మవుతాడు; ఆయుః (ప్రవృద్ది= ఆయువు పెరగటాన్నీ; సంపదన్‌= ఐశ్వర్యాన్నీ; ఒందున్‌= 
పొందుతాడు. 

తాత్సర్యం: ఈ కథ విన్నా, చదివినా, వ్రాసినా, మెచ్చుకొన్నా, ఆ మనిషికి పాపపు పీడ కలుగదు. ఎంతో పుణ్యం 
వస్తుంది. జీవితకాలం పెరుగుతుంది. సంపత్తీ కలుగుతుంది. 


భీష్ముడు ధర్మజునకు( బననశాల్మలీతరు సంవాదంబులు సెప్పుట (సం. 12-150-1) 


ర 


అని వినతుం డగు నా ధర్మసుతునకు | ముదమునఈ జెప్పి భీష్ముండు మజియు 
నిట్లను నిది యొక్కయితిహాస మధిప! యా । కర్ణింపు: హొోమవన్నగంబునందు. 
గల దొక్కబూరువు; గడు బెద్ద కాలంబు | ముదురు శాఖాశోభి మూలద్భఢము 
నారదముని యొక్కనా( డత్తరువు పొంత(। జనిచని వేడ్క నిట్లనియె: 'నెమ్మి 


తే. బూరువా! యింతపటిపును బొడవు(। గల్గి నీవు మృగపక్షిసంశ్రయణీయ మగుచు 
నునికి గని ప్రీతి నడిగెద ననిలుచేత( । బడు నొకప్పుడు తరులు నీ పడమి యెట్లు. 383 


ప్రతిపదార్థం: అని; వినతుండు+అగు= వినయంకల; ఆ ధర్మసుతునకున్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= భీష్ముడు; ముదమునన్‌= 
సంతోషంతో; చెప్పి; మజియున్‌= మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; అధిప!= ధర్మరాజా!; ఇది= ఈ చెప్పబోయేది; 
ఒక్క+ఇతిహాసము= ఒక వెనుకటి కథ; ఆకర్షింపు= వినుము; హిమవత్‌ +నగంబునందున్‌= హిమాలయపర్వతంమీద; కడున్‌+పెద్ద 
కాలంబు= ఎన్నో ఏళ్ళనాటిది; ముదురు= బాగా చేవదేలినది; శాఖాశోభి= కొమ్మలతో అందంగా ఉన్నది; మూలధృఢము= గట్టి 
బోదెకలది అయిన; ఒక్కబూరువు= ఒక బూరుగుచెట్టు; కలదు= ఉన్నది; ఒక్కనాండు= ఒక దినం; నారదముని= నారద మహర్షి; 
ఆ తరువు పొంతన్‌= ఆ చెట్టు చెంతకు; చని చని= చేరి; వేడ్కన్‌= ఉబలాటంతో; నెమ్మిన్‌= ఆదరంగా; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు; బూరువా!= ఓ బూరుగా!; ఇంత పణుపును= ఇంత విశాలమునూ; పొడవున్‌= ఎత్తునూ; కల్గి= ఉండి; నీవు= 
నీవు; మృగ= జంతువులకు; పక్షి= పిట్టలకు; సం శ్రయణీయము+అగుచున్‌= ఆ(శ్రయించదగ్గ దానివి అవుతూ; ఉనికి= ఉండటం; 
కని= చూచి; (ప్రీతిన్‌= సంతోషంతో; అడిగెదన్‌= అడుగుతాను; అనిలుచేతన్‌= గాలితాకిడికి; తరులు= చెట్టు; ఒక్కప్పుడు= 
ఒక్కసారైనా; పడున్‌= కూలతాయి; నీ= నీవు; పడమి= పడకుండటం; ఎట్టు?= ఎట్లా? 


తాత్సర్యం: అని వినయశీలుడైన ధర్మరాజుకు భీష్ముడు సంతోషంగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు: ధర్మరాజా! 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 461 


ఈ చెప్పబోయేది ఒక పురాణగాథ. వినుము హిమాలయాలమీద ఒక బూరుగుచెట్టు ఉండేది. అది చాలా ముదురు 
చెట్టు. కొమ్మలతో విస్తరించి ఒప్పిదంగా ఉండేది. దాని బోదె చాల గట్టిది. ఒకనాడు నారదముని ఆ చెట్టు దగ్గరకు 
వెళ్ళి కుతూహలంతో ఇట్టా అన్నాడు. “ఓ బూరుగు చెట్టా! ఇంత వైశాల్యం, ఇంత ఎత్తూ ఉన్న నీవు జంతువులకూ, 
పిట్టలకూ, ఆశ్రయం ఇస్తున్నావు. ఇది చూచి సంతోషంతో అడుగుతున్నాను. గాలి తాకిడికి చెట్టు ఒకసారి కాకపోతే 
ఒకసారైనా కూలిపోతాయి కదా! నీవు కూలకపోవటానికి కారణం ఏమిటి? 


క _ పవనునకును నీకును బాం । ధవము గలదొ? యతండు నిన్ను దయ రక్షింపన్‌ 
సవినయవృత్తిని బ్రతికితొ? । చెవులకు నింపెస(గ నిజము సెప్పుము నాకున్‌. 384 


ప్రతిపదార్థం: అతండు= ఆ గాలిదేవుడు; నిన్నున్‌= నిన్ను; దయన్‌= జాలితో; రక్షింపన్‌= కాపాడటానికి; పవనునకును= గాలికినీ; 
నీకును= నీకూ; బాంధవము= చుట్టరికం; కలదొ?= ఉన్నదా?; సవినయ వృత్తిని= అణకువగల నడవడితో; బ్రతికితి+ఒ?= బతికావా?; 
చెవులకున్‌= చెవులకు; ఇంపు+ఎసంగన్‌= హితవు కలిగేటట్టు; నాకున్‌= నాకు; నిజము= ఉన్నది ఉన్నట్టు; చెప్పుము= వచించుము. 


తాత్పర్యం: గాలిదేవుడు నిన్ను కాపాడటానికి మీ ఇద్దరికీ చుట్టరికం కలిసిందా? అణకువగా మెలగటంవలన 
(బ్రతికిపోయావా? ఉన్నది ఉన్నట్టుగా నాకు వినాలనిపించేటట్లు చెప్పుము”. 


క అనినవిని బూరు విట్లను । 'ననిలుని బల మస్మదీయమైన బలముతో 
నెనగా దేర్చడ; విను పదు । నెనిమిది యగు నంశమునకు నెనయ దరయంగన్‌. 385 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని; బూరువు= బూరుగు చెట్టు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది; అనిలుని బలము= గాలిసత్తువ; 
అస్మదీయము+ఐన= నాదైన; బలము తోన్‌= బలిమితో; ఎన గాదు= సాటి కాదు; ఏర్పడన్‌= స్పష్టంగా; విను= వినుము; అరయ(గన్‌= 
ఆలోచించగా; పదునెనిమిది+అగు+అంశమునకున్‌= పద్దెనిమిదవ భాగానికీ; ఎనయదు= (గాలి బలం) సరిపోలదు. 


తాత్సర్యం: నారదమునితో బూరుగు చెట్టు ఇట్టా అన్నది. 'గాలిదేవుడి సత్తువ నా సత్తువతో సాటి రాదు. ఇంకా 
చెప్పాలంటే నా బలంలో 18వ వంతుకు కూడ సరితూగదు”. 


వ. అని పలుకుటయు నమ్మునీంద్రుండు. 386 
ప్రతిపదార్థం: అని; పలుకుటయున్‌= పలకగానే; ఆ+మునీంద్రుండు= ఆ నారదుడు. 
తాత్సర్యం: అన్న బూరుగుచెట్టుతో నారదముని - (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. 'అమ్మచెల్ల! యిట్టు లనకుము గొండలు । లోనుగా(గ బవనుచే నపాస్త 
మహిమ గలుగు టెటు(గుమా భూతముల చేష్టి। తములు వాయువశగతములు గావె? 387 
ప్రతిసదార్థం: అమ్మచెల్ల!= అయ్యో!; ఇట్టులు= ఇట్టా; అనకుము= చెప్పకుము; పవనుచేన్‌= గాలిచేత; కొండలు లోనుగాంగన్‌= 


పర్వతాలు మొదలుగాగలవి; అపాస్త= పోగొట్టబడ్డ; మహిమ కలుగుట= మహాత్మ్యం కలవిగా; ఎజుంగుమా!= తెలిసికొనుమా!; 
భూతముల= అన్ని ప్రాణుల; చేష్టితములు= నడకలు; వాయువశగతములు కావె?= గాలి దేవుడికి లోబడి నడచుకొనేవి కావా? 


తాత్సర్యం: 'జౌర! ఇట్టా మాట్లాడకుము. గాలిచేత కొండలు కూడా కొట్టుకుపోతాయని తెలిసికొమ్ము. సమస్త 
బీవరాశి నడకలన్నీ గాలిదేవుడి కింద ఉండేవి కావా?” 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనుటయు. 'బెలుచని యెలు(గున | ఘనమూల ప్రబలశాఖికా దుర్ణయు న 
న్నును దా(కిన నతని ప్రభం । జను డను నామంబునకు నసత్యత వచ్చున్‌. 388 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; పెలుచని+ఎలుంగునన్‌= పెద్దగొంతుతో; ఘనమూల= పెద్ద బోదె; ప్రబలశాఖికా= దిట్టమైన 
కొమ్మలూ కలిగి; దుర్ణయున్‌= గెలవరాని; నన్నును= నన్నూ; తాశకినన్‌= ఎదుర్కొంటే; అతని= ఆ గాలికిగల; ప్రభంజనుండు+అను 
నామంబునకున్‌= ప్రభంజనుడు (అతి తేలికగా విరగ్గొట్టేవాడు) అనే పేరుకు; అసత్యత= అబద్దం; వచ్చున్‌= వస్తుంది. 


తాత్పర్యం: అనగానే ఆ బూరుగుచెట్టు పెద్ద గొంతుతో “పెద్ద బోదె, పెద్ద పెద్ద కొమ్మలూ ఉండి ఎదిరించ శక్యంకాని 
నాతో ఢీకొంటే అతడి కున్న ప్రభంజను డనే పేరు అబద్ధం అవుతుంది సుమా! 


వ. అని గర్వంపు మాట లాడిన యా శాల్మలిం జూచి సురమునిప్రవరుండు. 389 


ప్రతిపదార్థం: అని; గర్వము+మాటలు= పొగరుబోతు పలుకులు; ఆడిన= పలికిన; ఆ శాల్మలిన్‌= ఆ బూరుగుచెట్టును; చూచి= 
కని; సురముని (ప్రవరుండు= దేవమునులలో మేటి అయిన నారదుడు. 


తాత్సర్యం: అని పొగరుగా మాటలాడిన ఆ బూరుగుచెట్టును చూచి దేవముని నారదముని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ. 'మఖజఖవకయుండు నీ బిరుదు మాటలు నీ విటు లంట మారుతుం 
డెటి(గెడు నెట్లు నంచు వెస నేంగి సమస్తము. జెప్ప నాత డే 
డ్రెజ. జనుదెంచి నీ వటు కడిందిమగండవు; నిన్ను. దాకినం 
జెటుతటె పేరు? బూరుగ నశించితిగా కిటం బల్కు లేటికిన్‌?' 390 


ప్రతిపదార్థం: నీ బిరుదు మాటలు= నీ బీరపు పలుకులు; మణవక+ఉండు= మర్చిపోకుము; నీవు= నీవు; ఇటులు= ఇట్టా; 
అంట= అనటం; ఎట్టున్‌= ఎట్టాగైనా; మారుతుండు= గాలిదేవుడు+ఎటిగాడున్‌= తెలిసికొనగలుగుతాడు; అంచున్‌= అంటూ; 
వెసన్‌= తొందరగా; ఏ(గ= వెళ్ళి; సమస్తమున్‌= అంతా; చెప్పన్‌= చెప్పగా; ఆతండు= ఆ గాలిదేవుడు; ఏడ్తెజిన్‌= విజృంభణంతో; 
చనుదెంచి= వచ్చి; బూరుగ= ఓ బూరుగా; నీవు= నీవు; అటు= అట్లా; కడింది= గొప్ప; మగండవు= శూరుడివి; నిన్నున్‌= 
నిన్ను; తాశినన్‌= ఎదుర్కొంటే; పేరు= నా పేరును; చెణుతటె= మాపివేస్తానన్నావుట; ఇటన్‌= ఇక్కడ; పల్కులు= మాటలు; 
ఏటికిన్‌?= ఎందుకు?; నశించితి+కాక= రూపుమాసిపోతావు గాక. 

తాత్సర్యం: నీవు బింకంగా పలికిన మాటలు మర్చిపోకుము. నీవు ఇట్టా అన్నావని గాలిదేవుడు ఎట్లాగైనా 
తెలిసికొంటాడు” అంటూ నారదుడు వెళ్ళిపోయాడు. అదంతా ఆ వెంటనే గాలిదేవుడి చెవిని వేశాడు. గాలిదేవుడూ 
విజృంభించి వచ్చాడు. 'నీవు మహామొనగాడివా? నీ జోలికి వస్తే నా పేరు చెరిపేస్తానన్నావుట? నీవు చెడిపోతావు 
సుమా! ఇట్లాంటి మాటలు ఎందుకంటావు?' 


మ. అని కోపంబున( బల్క నప్పవనుతో నా భూరుహం 'బింత పె 
ల్చన నీ వాడెదు నంత తక్కువనె? బేలా! లోకసామాన్య వృ 
క్షనికాయంబును నన్ను నొక్కటిగ నిచ్చం జూచితే? యన్న న 
ల్లని న వ్వొప్పంగ నా సమీరణు(డు హేలాస్పారు. డై యిట్లనున్‌. 391 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 463 


ప్రతిపదార్థం: అని; కోపంబునన్‌= రోషంతో; పల్కన్‌= మాట్లాడగా; ఆ+పవనుతోన్‌= ఆ గాలిదేవుడితో; ఆ+భూరుహంబు= 
ఆ బూరుగు చెట్టు (భూమిలో పుట్టేది భూరుహము); బేలా!= తెలివితక్కువవాడా!; ఇంత= ఇంత; పెల్చన= గట్టిగా; నీవు= 
నీవు; ఆడెదవు= మాట్లాడుతున్నావు; అంత తక్కువనె?= అంత చవటనా?; లోకసామాన్య= లోకంలో సాధారణం అయిన; 
వృక్షనికాయంబును= చెట్టన్నిటినీ; నన్నున్‌= నన్నూ; ఒక్కటిగన్‌= ఒక్కటిగా; ఇచ్చన్‌= మనస్సులో; చూచితే?= ఎంచావా?; అన్నన్‌= 
అనగానే; అల్లని= మెల్లని; నవ్వు; ఒప్పంగన్‌= ప్రకాశించగా; ఆ సమీరణు(డు= ఆ గాలిదేవుడు; హేలాస్సారు(డు+ఐ= పెద్దగా 
లెక్క పెట్టనివాడై; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అని రోషంగా గాలిదేవుడు మాట్లాడాడు. అతడితో ఆ బూరుగుచెట్టు ఇట్టా అన్నది. “ఓ వెర్రివాడా! 
నీవు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. నేను నీవు అన్నంత బలహీనుడనా? లోకంలోని మిగతా చెట్లవలె నన్నూ 
ఎంచకుము” అని అనగానే ఆ గాలిదేవుడూ ఆ మాటలను పెద్దగా లెక్కపెట్టకుండా మెల్లగా నవ్వుతూ ఈ విధంగా 
అన్నాడు. 
క. “ఒకనా( డజుండు నీ నీ | డకు దబా టరుగుదెంచుటయు నమ్మే లా 

త్మకు వ్రేగై మన్నించిన । మెకమెక పడితిట్ల పలుకుమీ తగరేపున్‌.' 392 
ప్రతిపదార్థం: ఒకనాండు= ఒక దినం; అజుండు= (బ్రహ్మ; నీ నీడకున్‌= నీ నీడపట్టుకు; డబ్బాటు= అనుకొనకుండా; 
అరుగుదెంచుటయున్‌= రావటమున్నూ; ఆ+మేలు= ఆ నీ ఉపకారం; ఆత్మకున్‌= మనస్సుకు; |వ్రేగ్రై= బరువై; మన్నించినన్‌= 
(నిన్ను) ఆదరించగా; మెకమెక పడితి(వి)= మిడిసి పడ్డావు; తగన్‌= ఒప్పేటట్టు; రేపున్‌= మరునాడు కూడా; ఇట్ల పలుకుమీ!= 
ఇట్లానే మాట్లాడు సుమా! 
తాత్సర్యం: ఒకనాడు (బ్రహ్మ అనుకొనకుండా నీ నీడపట్టుకు వచ్చాడు. ఆ ఉపకారం ఎంతో బరువుగా అనిపించి 
నిన్ను ఆదరించాడు. అందుకు నీవు మిడిసిపడ్డావు. రేపుకూడా ఇట్లాగే మాట్లాడుము”. 


వ. అని పలికి బలుమొగంబుతోడం బోయిన నబ్బూరువు దలంకి. 393 


ప్రతిపదార్థం: అని పలికి= అని మాట్లాడి; బలుమొగంబుతోడన్‌= కోపంతో; పోయినన్‌= గాలి వెళ్ళగా; ఆ బూరువు= ఆ బూరుగు 
చెట్టు; తలంకి= బెదరిపోయి. 


తాత్సర్యం: అని మాట్లాడి గాలిదేవుడు కోపంగా వెళ్ళిపోయాడు. ఆ బూరుగు చెట్టు భయపడి - (తరువాతి పద్యంతో 
అన్వయం). 


చ. “మనుగడ దప్పు నొక్కొ! మునిమాటలు గైకొన నైతి; నా బలం 
బన నది యెంత? యుగ్రత మహాబలురాకకు నోర్వ జాల; నా 
తని నొక భంగి గెల్లునని తాం దలపోసి హరించె నాకులుం 
గొనలును జొంపముల్‌ నిడుదకొమ్మలు రే యగుడున్‌ రయంబునన్‌. 394 


ప్రతిపదార్థం: మనుగడ= నా ఉనికి; తప్పున్‌+ఒక్కొ!= కోల్పోతానో ఏమో!; ముని మాటలు= నారదముని వాక్కులు; 
కైకొనన్‌+ఐతిన్‌= లెక్క పెట్టకపోయాను; నా బలంబు= నా సత్తువ; అనన్‌= అనగా; అది+ఎంత?= అది ఎంతపాటిది?; ఉ(గ్రతన్‌= 
హోరుతో వచ్చే; మహాబలురాకకున్‌= గాలిదేవుడి రాకకు; ఓర్వంజాలన్‌= తట్టుకొనలేను; ఆతనిన్‌= ఆ గాలిదేవుడిని; ఒక భంగిన్‌= 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఒక విధంగా అయితే; గెల్తున్‌= జయించగలుగుతాను (అని); అని= అని; తాన్‌= తాను; తలపోసి= ఆలోచించి; రే+అగుడున్‌= 
రా(త్రి కాగానే; తాన్‌= తనకు తానుగా; రయంబునన్‌= తొందరగా; ఆకులున్‌= ఆకులను; కొనలును= చిన్న కొమ్మలను; 
దొంపముల్‌= ఆకులు మొదలగు వాటి గుబుర్లన్నీ; నిడుదకొమ్మలు= పొడవాటి కొమ్మలను; హరించెన్‌= విరిచేసికొన్నది. 


తాత్పర్యం: నా ఉనికిని కోల్పోతానో ఏమో? నారదముని మాటలు చెవిని పెట్టకపోయాను. నా సత్తువ ఏపాటిది? 
హోరుమని వచ్చే గాలిదేవుడి రాకను నేను తట్టుకొనలేను. కాని, ఆతడిని ఒక విధంగా అయితే ఓడించగల నని 
ఆలోచించుకొన్నది. చీకటిపడిన తరువాత ఆకులను, కొమ్మలను, రెమ్మలను, గుబుర్లను, పొడవాటి కొమ్మలను 
తనకు తానే విరుచుకొన్నది. 


వ. అట్లు తన్నుం దాన విబుచుకొని యున్నంత వేగుటయు. 395 


ప్రతిపదార్థం: అట్టు= అట్టా; తన్నున్‌ తాన= తనను తానే; విణుచుకొని= (త్రుంచుకొని; ఉన్నంతన్‌= ఉండగా; వేగుటయున్‌= 
“తెల్లవారగా. 


తాత్సర్యం: అటా తనకు తానే ఊడ్చుకొని మోడుగా ఉండగా తెల్లగ తెల్లవారింది. 
౧ ౧ (3p) 


చ.  ప్రతినకు నీడుగా భయదభంగి( బ్రభంజను€ డేగుదెంచి యా 
క్షితిరుహముం గనుంగొని 'యిసీ! యిది నా పని నీవ చేసి తీ 
ధృతి మతి సంతసింపు మిట తేజము. బొందుము నీదు బాంధవ 
ప్రతతికి నివ్విధంబు సదుపాయము మే లెటి(గింపు పెంపునన్‌.' 396 


ప్రతిపదార్థం: (ప్రతినకున్‌= శపథానికి; ఈడుగాన్‌= దీటుగా; భయద భంగిన్‌= భయం గొలిపేటట్లు; (ప్రభంజను(డు= గాలిదేవుడు; 
ఏంగుదెంచి= వచ్చి; ఆక్షితిరుహమున్‌= ఆ బూరుగుచెట్టును; కనుంగొని= చూచి; ఇసీ= ఛీ; ఇది= ఈ మోడురూపం; నా పని= 
నేను చేయాల్సిన పని; నీవ= నీవే; చేసితి(వ)= చేసికొన్నావు; ఈ ధృతిన్‌= ఇంతటి దిట్టతనంచేత; మతిన్‌= మనస్సులో; 
సంతసింపుము= సంతోషించుము; ఇట= ఈ పని చేసికొన్నందువలన; తేజమున్‌+పొందుము= వెలుగు వెలుగుము; నీదు బాంధవ 
ప్రతతికిన్‌= నీ చుట్ట పక్కాలందరికీ; ఈ+విధంబు= ఇది (ఈ మోడు బారటం అనేది); సదుపాయము= తగినసాధనం; మేలు= 
మంచిది అని; పెంపునన్‌= ఇంపుగా; ఎజిగింపు(ము)= చాటి చెప్పుము. 


తాత్సర్యం: తన ప్రతిజ్ఞకు దీటుగా భయంకరంగా గాలిదేవుడు రానే వచ్చాడు. ఆ బూరుగుచెట్టును చూచాడు. 


“ఛీ! నేను చేయాల్సిన పనిని నీవే చేసికొన్నావు. ఇంతటి ధైర్యం చేశానని నీకు నీవే సంతోషపడుము. నీ చుట్ట 
పక్కాలందరికీ ఇదే తగిన సాధనం అనీ, మంచిపని అనీ చాటిచెప్తుము”. 


వ. అని యుల్లసంబాడి సముల్లసద్గతి నా సదాగతి సనియె; నట్లు శాల్మలి పవనుచేత భంగంబు నొంది వగం 
గుందె. బ్రబలునితోడ దుర్దలుండు దొడరి మత్సరగ్రస్తుం డయిన నపాస్తవిభవుం డగు నని తెల్పు నప్పవన 
శాల్మలీ సంవాదంబు పుణ్యప్రదం బయిన యుపాఖ్యానం బని చెప్పిన. 397 


ప్రతిపదార్థం: అని ఉల్లసంబు+ఆడి= అని ఎత్తి పొడుపు మాటలు పలికి; సముల్లసత్‌+గతిన్‌= మిక్కిలి సంతోషించిన గమనంతో; 
ఆ సదాగతి= ఆ గాలిదేవుడు; చనియెన్‌= వెళ్ళాడు; అట్టు= అట్టా; శాల్మలి= బూరుగు చెట్టు; పవను చేతన్‌= గాలిచేత; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 465 


భంగంబున్‌+ఒంది= అవమానపడి; వగన్‌= దుఃఖంతో; కుందెన్‌= కుంగిపోయింది; ప్రబలుతోడన్‌= మంచి బలవంతుడితో; 
దుర్చలుండు= బలహీనుడు; తొడరి= తలపడి; మత్సర[గ్రస్తుండు+అయినన్‌= పగబట్టిన వాడయినట్టయితే; అపాస్త= కోల్పోయిన; 
విభవుండు+అగున్‌= సంపన్ను డవుతాడు; అని; పుణ్యప్రదంబు+అయిన= పుణ్యం ఇచ్చేటటువంటిది అయిన; ఆ పవన శాల్మలీ 
సంవాదంబు= ఆ గాలీ - బూరుగు చెట్టూ వాదులాట అనే; ఉపాఖ్యానంబు= కథ; తెల్పును= బోధిస్తుంది. 


తాత్సర్యం: అని ఎత్తి పొడిచి, సంతోషంగా వీస్తూ గాలిదేవుడు వెళ్ళాడు. అట్టా ఆ బూరుగుచెట్టు గాలిదేవుడిచేత 
అవమానం పొందిన దుఃఖంతో కుమిలిపోయింది. మహాబలవంతుడితో బలహీనుడు తలపడి పగపెట్టుకొంటే తన 
వైభవాన్ని కోల్పోతాడు - అని పుణ్యదాయకం అయిన ఈ గాలీ-బూరుగు చెట్టు అనే కథ తెలుపుతుంది” అని 
చెప్పగానే - (తరువాతి పద్యంతో అన్వయం). 


©. పాండవాగ్రజుండు 'పాపంబునకు నధి । ష్టాన మెద్ది భరతసత్తమాగ్ర 
గణ్య! దాని నెటు(గ(గా( జెప్పు' మనుడు నా । తనికి భీష్ముం డిట్టు లనియె. బ్రీతి. 398 


ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; భరతసత్తమ+అ(గగణ్య!= భరతవంశపు ఉత్తములలో మొదటగ ఎన్నదగ్గ ఓ 
తాత!; పాపంబునకున్‌= పాపానికి; అధిష్టానము= మూలం; ఎద్ది?= ఏది?; దానిన్‌= దానిని; ఎజు(గ౮గాన్‌= తెలిసేటట్టుగా; చెప్తుము= 
చెప్పుము; అనుడున్‌= అనగానే; ఆతనికిన్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= భీష్ముడు; ట్రీతిన్‌= సంతోషంతో; ఇట్టులు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు, 'భరతవంశంలోని ఉత్తములలో మొదట ఎంచదగ్గ భీష్ముడా! పాపానికి మూలం ఏది? 
ఆ పాపం ఉండే స్టానమేదో తెలియచెప్పుము” అనగానే భీష్ముడు సంతోషంగా ఈ విధంగా చెప్పాడు. 


సీ, “వినుము పాపముల కెల్లను నధిష్టానంబు | లోభంబ; యది గామలోలతయును 
గ్రోధంబు మత్సర ద్రోహంబులును బర । ధన దార వాంఛలు దైన్యపాటు 
వ్రీడాక్షమాసత్య విముఖ భావంబును । గలిగించి ధర్మంబు గలంచి నరుని 
బ్రయి మాలి యేమిటి కయినను గర్జించు । వానిగా సమకట్టు( గాన లుబ్ద 


ఆ. _ జనుల దొఅంగి లోభ మను తిరిం బడని స । త్యవ్రతులను బరమధార్షికులను 
బాపభీతమతుల( బనిగొను లోభంబు. । జెంద నీకు నీదు చిత్త వృత్తి. 399 


ప్రతిపదార్థం: వినుము= వినుము; పాపములకున్‌+ఎల్లన్‌= అన్ని పాపాలకూ; అధిష్టానంబు= మూలం; లోభంబ= పేరాసయే; 
అది= ఆ పేరాస; కామలోలతయును= నిలకడతనం లేని కోరికలూ; క్రోధంబున్‌= కోపాన్ని; మత్సర (ద్రోహంబులును= పగనూ 
హింసాతత్త్వాన్నీ; పరధన= మరొకరి ఆస్తిపట్ల; దార= మరొకరి పెళ్ళాం పట్ట; వాంఛలున్‌= కోరికలునూ; దైన్యపాటు= దీనత్వమున్నూ; 
'ర్రీడా= సిగ్గుపట్ల; క్షమా= ఓర్పుపట్ట; సత్య= నిజంపట్ట; విముఖభావంబును= ఏవగింపునూ; కల్గించి= పుట్టించి; ధర్మంబు= న్యాయాన్ని; 
కలంచి= (కలుషితంచేసి) చెరచి; నరునిన్‌= మానవుడిని; ప్రయిమాలి= నిందను లక్ష్యపెట్టకుండా; ఏమిటికిన్‌+అయినన్‌= 
ఎందుకయినా; గర్దించువాని(గన్‌= పేరాసపడే వాడినిగా; సమకట్టున్‌= సిద్దం చేస్తుంది; కానన్‌= కాబట్టి; లుబ్దజనులన్‌= ఆశగలవారిని; 
తొఖగి= వదలి; లోభము+అను= పేరాస అనే; తిరిన్‌= సుడిలో; పడని= చిక్కుకోని; సత్య వ్రతులను= సత్యమే వ్రతంగా 
కలిగినవాళ్ళను; పరమధార్మికులను= మిక్కిలి పుణ్యాత్ములను; పాపభీతమతులన్‌= పాపం అంటేనే వణకిపోయే వారిని; పనిగొను= 


466 శ్రీమదాంధ్ర మహాభారతము 
నడిపే; లోభంబున్‌= పేరాసను; నీదు చిత్త వృత్తిన్‌= నీ మనోవ్యాపారాన్ని; చెంద నీకు= పొందనీయకు, అంటనీయకు. 


తాత్సర్యం: “ధర్మరాజా! పాపాలన్నిటికీ తావలం పేరాసే. అది కోరికలపట్ల నిలకడలేనితనాన్నీ, కోపాన్నీ, పగనూ, 
హింసాభావాన్నీ, మరొకరి ఆస్తి, మరొకరి పెళ్ళాంపట్ల కోరికనూ దీనత్వాన్నీ, సిగ్గు, ఓర్పు నిజాలపట్ల ఏవగింపునీ 
పుట్టిస్తుంది. న్యాయాన్ని చెరుస్తుంది. నిందలను లెక్క పెట్టకుండా ప్రతిదానికీ అత్యాశపడే వాడినిగా మనిషిని తయారు 
చేస్తుంది. కాబట్టి లోభులను విడిచిపెట్టాలి. లోభం అనే సుడిగుండంలో చిక్కుకొనని సత్యవ్రతులను, 
పుణ్యాత్ములను, పాపభీతులను వశంచేసికొనే లోభాన్ని నీ మనస్సును పొందనీయకుము'*. 


వ. అనిన విని యజాతశత్రుం 'డజ్ఞానం బాపదలకును దుర్గతికిని మూలం బని విందు; దాని తెబిం గెటింగింపు' 

మనిన నాపగాతనయుం డమ్మనుజపతి కిట్లనియె. 400 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన; విని= ఆలకించి; అజాతశత్రుండు= పుట్టని పగవారుగల ధర్మరాజు; అజ్ఞానంబు= 
తెలియనితనం; ఆపదలకును= విపత్తులకు; దుర్గతికిని= చెడ్డనడతకూూ; మూలంబు= ఆధారం; అని విందున్‌= అని వింటాను; 
దాని తెజుంగున్‌= దాని స్వభావాన్ని; ఎటింగింపుము= తెలియ చెప్పుము; అనినన్‌= అనగానే; ఆపగాతనయుండు= భీష్ముడు; 
ఆ మనుజపతికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు 'విపత్తులకూ, చెడునడతకూ అజ్ఞానమే ఆధారం అని విన్నాను. ఆ అజ్ఞానం 
తీరు తెన్నులను తెలుపుము” అనగానే భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
క “రోషము శోకము రాగ । ద్వేషము లభిమాన దర్ప వేగాలస్యా 

శ్లేషము లజ్ఞాన మని మ । నీషి జనము సెప్పు మాననీయచరిత్రా! 401 


ప్రతిపదార్థం: మాననీయ చరిత్రా!= మన్నించ దగ్గ నడవడి కలవాడా!; రోషము= కోపం; శోకము= దుఃఖం; రాగద్వేషములు= 
ప్రేమా పగలూ; అభిమాన= అహంకారం; దర్స= పొగరూ; వేగ= తొందరపాటు; ఆలస్య= మందకొడితనం; శ్రేషములు= వీటి 
కలయికలు; అజ్ఞానము+అని= తెలియనితనం అని; మనీషి జనము= పండిత లోకం; చెప్పున్‌= చెప్పుతుంది. 
తాత్పర్యం: “కోపమూ, దుఃఖం, (ప్రేమా, పగా, అహంకారం, గర్వం, తొందరపాటు, మందకొడితనం. వీటి సంపర్కమే 
అజానం అని పండితులంతా చెప్పుతారు. 
ల 

క. విను లోభము నజ్ఞానం । బును సదృశ ఫలప్రదముల; పుట్టును లోభం 

బున నజ్ఞానము గావున । జననాయక! లోభముడుగ సౌఖ్యము లొందున్‌.” 402 
ప్రతిపదార్థం: జననాయక!= రాజా!; విను= వినుము; లోభమున్‌= పేరాసా; అజ్ఞానంబును= తెలియని తనమూ; సదృశ ఫల 
ప్రదముల= సమాన ప్రయోజనాలను ఇచ్చేవే; లోభంబునన్‌= పేరాసచేత; అజ్ఞానము= అవివేకం; పుట్టును= పుట్టుతుంది; కావునన్‌= 
కాబట్టి; లోభము= పేరాస; ఉడుగన్‌= వదలగా; సౌఖ్యములు= భోగాలు; ఒందున్‌= పొందుతాయి. 
తాత్సర్యం: పేరాసపడటం, తెలివి లేకపోవటం - ఈ రెండూ సమాన ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. లోభంవలన 
అజ్ఞానం పుట్టుతుంది. కాబట్టి ధర్మరాజా! లోభం వదలుకొంటే భోగాలు కలుగుతాయి”. 


©. అనిన ధర్మపుత్రు 'డనఘ! ధర్మంబు నా । నా ప్రకారగతి వినంగంబడు; మ 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 467 
దీయ చిత్తమునకు( దేటపడంగ వి । శిష్ట ధర్మ మెద్ది సెప్పు, మనుడు. 403 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ధర్మపుత్రుండు= ధర్మరాజు; అనఘ!= ఓ పుణ్యాత్ముడా!; ధర్మంబు= న్యాయం; నానా 
ప్రకారగతిన్‌= అనేక రకాలైన; విధానాలతో; వినంగబడున్‌= వినబడుతుంది (వాటిల్లో); విశిష్ట ధర్మము= ప్రధానమైన న్యాయం; 
ఎద్ది= ఏది; మదీయ చిత్తమునకున్‌= నా మనస్సుకు; తేటపడంగన్‌= తేటతెల్లమయ్యేటట్టు; చెప్పుము= చెప్పుము; అనుడున్‌= 
అనగానే. 

తాత్సర్యం: భీష్ముడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా! న్యాయాన్ని అనేకవిధాలుగా వింటుంటాం. 
వాటిల్లో ఉత్తమ ధర్మం ఏదో నాకు బాగా విశదమయ్యేటట్టు చెప్పవలసింది” అనగానే. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. ప్రియంబంది భీష్మం డతనికి నిట్లనియె. 404 


ప్రతిపదార్థం: ప్రియంబు+అంది= సంతోషాన్ని పొంది; భీష్ము(డు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 


తాత్సర్యం: సంతోషంగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 
భీష్ముడు ధర్మరాజునకు దనుంబు ప్రభావం బెటింగించుట (సం.12-154-6) 


క “తమతమ కలవడు విజ్ఞా। నముల తెరువు లాదరించి నానాగతులన్‌ 
సుమతులు ధర్మము తెలిపిరి; । దమము పరాయణము ధీరతమ! యన్నిటికిన్‌. 405 


ప్రతిపదార్థం: ధీరతమ!= ధైర్యవంతులలో మేటి అయిన రాజా!; సుమతులు= పండితులు; తమతమకున్‌= వారి వారికి; అలవడు= 
అబ్బేటటువంటి; విజ్ఞానముల= ఆయా శాస్త్రాదుల జ్ఞానాల; తెరువులు= విధానాలు; ఆదరించి= మన్నించి; నానాగతులన్‌= ఎన్నో 
తీరులలో; ధర్మము= ధర్మాన్ని; తెలిపిరి= విశదపరిచారు; అన్నిటికిన్‌= అన్ని ధర్మాలకు; దమము= ఇంద్రియనిగ్రహం; 
పరాయణము= ఉత్తమమైన ఆశ్రయం. 

తాత్పర్యం: 'ధైర్యవంతులలో మేటివైన ధర్మరాజా! పండితులు తాము తెలిసికొన్న శా(స్రజ్ఞానాన్నిబట్టి ఎన్నో విధాలుగా 
ధర్మాన్ని గూర్చి తెలిపారు. ఈ ధర్మాలన్నిట్లోకి దమం ఉత్తమమైనది. 


తే దమము నిశ్రేయసము, పుణ్యతమము, ధర్మ। సార; మది వెలిగా ధర్మసంచయంబు 

సిద్ధి పొందునె? దమముతో బుద్ధిపొందు । గనినం బొందని యున్నతుల్‌ గలవె? యధిప! 406 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; దమము= ఇం(ద్రియ నిగ్రహం; నిశ్రేయసము= ముక్తిదాయకం; పుణ్యతమము= గొప్ప పుణ్యం; 
ధర్మసారము= ధర్మాలలోని నిగ్గు; అది వెలిగాన్‌= ఆ దమం లేకుండా; ధర్మసంచయంబు= పుణ్యాలమూట; సిద్ది పొందునె?= 
సాధ్యమవుతుందా?; దమముతోన్‌= ఇం(ద్రియ నిగ్రహంతో; బుద్ధి= జ్ఞానం; పొందు కనినన్‌= కూడుకొంటే; పొందని+ఉన్నతుల్‌= 
కలగని మీది దశలు; కలవె?= ఉంటాయా? 


తాత్సర్యం: దమము ముక్తిదాయకం. గొప్ప పుణ్యం. ఇది ధర్మాలలోని నిగ్గు. ఇది లేకుండా పుణ్యాలమూట 
దొరుకుతుందా? దమానికి జ్ఞానం తోడైతే అందుకోలేని ఉన్నతదశ లుంటాయా? (ఉండవు.) 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, దమముం గడచిన సద్ద। ర్మము లేదని విందు; నాశ్రమము లన్నిటికిన్‌ 
దమవంతు(డు గామము. గ్రో । ధము లోభము మత్సరంబు దర్పము గెల్లున్‌. 407 


ప్రతిపదార్థం: ఆశ్రమములు+అన్నిటికిన్‌= (బ్రహ్మచర్య, గృహస్థ, సన్న్యాస, వాన(ప్రస్థాది ఆశ్రమాలన్నిటికీ; దమమున్‌= ఇంద్రియ 
నిగ్రహాన్ని; కడచిన= మించిన; సద్దర్మము= మంచి ధర్మం; లేదని విందున్‌= లేదని విన్నాను; దమవంతు(డు= నిగ్రహం కలవాడు; 
కామమున్‌= కోరికనూ; (క్రోధమున్‌= కోపాన్నీ; లోభమున్‌= పేరాసనూ; మత్సరంబున్‌= పగనూ; దర్సమున్‌= మదాన్నీ; గెల్చున్‌= 
జయిస్తాడు. 


తాత్పర్యం: ఆశ్రమాలు నాలుగింటిలో ఇంద్రియని[గ్రహాన్ని మించిన మంచి ధర్మం లేదని విన్నాను. ఇంద్రియ నిగ్రహం 
కలవాడు కామ (క్రోధ లోభ మద మాత్సర్యాలను జయిస్తాడు. 


క శీలంబు మైత్రి కరుణ య । లోలుపభావము తితిక్ష లోనగు మునిలో 
కాలంబనీయ సద్గుణ । జాలంబు దమంబు రూపసంపద యధిపా! 408 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; దమంబు= ఇంద్రియ నిగ్రహం; శీలంబు= నడవడి; మై(త్రి= చెలిమి; కరుణ= జాలి; 
అలోలుపభావము= పేరాస లేకపోవటం; తితిక్ష= ఓరిమి; లోనగు= మొదలైన; మునిలోక= మునులు మొత్తం; ఆలంబనీయ= 


ఆ(శ్రయించదగ్గ; సద్గుణ= మంచిస్వభావాల; జాలంబు= సమూహం; రూపసంపద= ఆకార సంపత్తి, 
తాత్సర్యం: ఓ రాజా! ఈ దమము, నడవడి, చెలిమి, జాలి, పేరాస లేకపోవటం, ఓర్పు మొదలైన మునులందరిని 
ఆశ్రయించి ఉన్న మేలుగుణాల సమూహానికి ఊత. రూపసంపత్తి, 


క గుహయందు నిహిత మనియెడు | మహనీయ బ్రహ్మపదము మహిత దమత్వో 
పహితుం డగువానికి స । నిహితం బని చెప్పుదురు మనీషిజనంబుల్‌.' 409 


ప్రతిపదార్థం: గుహయందున్‌= హృదయంలో; నిహితము= దాచి ఉంచబడినది; అనియెడు= అనేటి; మహనీయ (బ్రహ్మపదము= 
పరమ(బ్రహ్మపదం; మహితదమత్వ= పూజించదగ్గ ఇంద్రియ నిగ్రహంతో; ఉపహితుండు+అగు వానికిన్‌= కూడి ఉన్నవాడికి; 
సన్నిహితంబు= చేరువగా ఉంటుంది; అని; మనీషిజనంబుల్‌= పండితులు; చెప్పుదురు= చెప్పుతారు. 


తాత్సర్యం: పరమ(బ్రహ్మపదం హృదయంలో దాగి ఉన్నదంటారు. అది ఇం(ద్రియనిగ్రహం కలవాడికి మరింత 
దగ్గరవుతుందంటారు పండితులు. 


వ. అని విశదంబుగా వివరించి. 410 
ప్రతిపదార్థం: అని= అని; విశదంబుగాన్‌= వివరంగా; వివరించెన్‌= తెల్లం చేశాడు. 
తాత్సర్యం: అని విశదపరిచాడు. 


ఆ. అట్లు దమము మహిమ యాదరంబున విని, ।; యమృతసేవ సేసినట్ల పోలె 
హర్షమయ మనస్కుడై భీష్మ నడిగె నా । ధర్మనందనుండు తపము విధము. 411 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; దమము మహిమ= ఇంద్రియ నిగ్రహం యొక్క; గొప్పతనాన్ని; ఆదరంబునన్‌= మన్ననతో; 
9 ౧ 
విని= ఆలకించి; అమృత సేవ= అమృతపానం; చేసినట్లపోలె= చేసినట్టుగానే; హర్షమయ= ఆనందంతో నిండిన; మనస్కుండు+ఐ= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 469 


మనస్సు కలవాడై; ఆ ధర్మనందనుండు= ఆ యమధర్మరాజు కొడుకు ధర్మరాజు; భీష్మున్‌= భీష్ముడిని; తపము విధమున్‌= 
తపస్సు తీరును; అడిగెన్‌= అడిగాడు. 
తాత్సర్యం: అట్టా దమం (ప్రభావాన్ని ఎంతో గౌరవంగా విన్న ధర్మరాజు అమృతం త్రాగినంతగా ఆనందించాడు. 
తపస్సు తీరునూ తెల్పుమని భీష్ముడిని అడిగాడు. 
వ. అడిగిన నతం డతని కిట్లనియె. 412 
ప్రతిపదార్థం: అడిగినన్‌= అడుగగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 
భీష్ముడు ధర్మరాజునకు దపంబు విధము సెప్పుట (సం. 12-155-1) 

క తపమునిదానము ధర్మ । ప్రపంచమున కెల్ల; దాని. గ్రమమున వ్రతతం 

త్రపరాయణు లొనరింతు ర । ధిప! ఫలమూలాంబువృత్తి( దృష్తి బొరయుచున్‌. 413 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ధర్మ ప్రపంచమునకున్‌+ఎల్లన్‌= ధర్మం తీరులలో కెల్లా; తపము= తపస్సు; నిదానము= 
మూలకారణం; దానిన్‌= ఆ తపస్సును; వ్రత తంత్ర పరాయణులు= వ్రతాలు చేయాలనే కోరికగలవారు; ఫల= పళ్ళూ; మూల= 
కందమూలాలు తిని; అంబు= నీళ్ళుత్రాగే; వృత్తిన్‌= బతకటంవలన; తృప్తిన్‌= తనివిని; పారయుచున్‌= పొందుతూ; క్రమమునన్‌= 
వరసగా; దానిన్‌= ఆ తపస్సును; ఒనరింతురు= చేస్తారు. 


తాత్పర్యం: 'రాజా! ధర్మాలన్నిటికీ తపస్సే మూలం. వ్రతాలు (శ్రద్దగా చేయాలనుకొనే వారు పళ్ళూ కందమూలాలు 
తింటూ నీళ్ళు తాగుతూ తృప్తిగా బ్రతుకుతుంటారు. క్రమం తప్పకుండా తపస్సు చేస్తుంటారు. 


క. విను మశన నిగ్రహము దప । మను నభిధానంబు గల మహాధర్మము త 
ద్దనవంతు చిత్తవశగతి(। జను నఖిల స్థావరములు జంగమతతులున్‌. 414 


ప్రతిపదార్థం: వినుము= వినుము; అశన నిగ్రహము= మితమైన తిండి; తపము= తపస్సు; అను+అభిధానంబు+కల= 
అనేపేరుగల; మహాధర్మము= గొప్ప పుణ్యం; అఖిల స్థావరములు= కదలకుండా ఉండే పుట్టలూ చెట్టూ మొదలగునవన్నీ; 
జంగమ తతులున్‌= కదిలేవన్నీ; తద్‌+ధనవంతు= ఆ తపస్సంపన్నుడి; చిత్తవశగతిన్‌= మనస్సుకులోబడి; చనున్‌= 
నడచుకొంటాయి. 

తాత్సర్యం: ఆహారనియమమే తపస్సు. అదే మహాధర్మం. ఆ తపస్సంపన్నుడి ఇష్టప్రకారం సమస్త చరాచరవస్తు 
సముదాయమూ నడచుకొంటుంది. 


తే. పంచవిధవృత్తులగు మహాపాతకములు । లోనుగా? గిల్టిషము లెల్ల లుంఠితంబు 
లగు6 దపంబున సత్యశౌచాదు లొలయు । నఖిలసిద్దులు నబిచేత నావహిల్లు. 415 


ప్రతిపదార్థం: తపంబునన్‌= తపస్సుచేత; పంచవిధ వృత్తులు+అగు= ఐదు రకాలైన; మహాపాతకములు= గొప్ప పాపాలు; 
లోనుగాన్‌= మొదలుగా గల; కిల్సిషములు+ఎల్లన్‌= దోషాలన్నీ; లుంఠరితంబులు +అగున్‌= పటాపంచలయిపోతాయి; సత్యశౌచాదులు= 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిజాయితీ, శుచి మొదలైనవి; ఒలయున్‌= పొందుతాయి; అఖిలసిద్దులున్‌= అన్ని ప్రయోజనాలు; అబిచేతన్‌+ఆవహిల్లున్‌= 
సులభంగా అందుబాటులోకి వస్తాయి. 


తాత్సర్యం: తపస్సువలన పంచ మహాపాతకాలు మొదలైన పాపాలన్నీ పటాపంచలవుతాయి. సత్యం, శుచి 
మొదలైనవి అలవడతాయి. సమస్త కార్యసిద్దులూ అందుబాటులోకి వస్తాయి”. 


వ. అనిన విని 'దేవ పితృ భూదేవగణంబులు సత్యంబు ప్రశంసించు( దదీయ స్వరూపంబును నది దొరకొను 
తెటింగును నెటింగింపు'మని యడిగిన నజాతశత్రునకు శంతనుపుత్రుం డిట్లనియె. 416 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; దేవ= దేవతలు; పిత్స= పితృదేవతల; భూదేవ= బ్రాహ్మణుల; గణంబులు= 
సమూహాలు; సత్యంబున్‌= సత్యాన్ని; ప్రశంసించున్‌= పొగడుతాయి; తదీయ స్వరూపంబునున్‌= ఆ సత్యస్వభావాన్నీ; అది= ఆ 
సత్యం; దొరకొను తెజంగునున్‌= పొందే విధానాన్నీ; ఎజీంగింపుము= తెలియచెప్పుము; అని అడిగినన్‌= అని అడుగగా; అజాత 
శత్రునకున్‌= ధర్మరాజుకు; శంతను పుత్రుండు= శంతను మహారాజు కొడుకు భీష్ముడు; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: అవన్నీ విన్న ధర్మరాజు 'దేవతలూ, పితృదేవతలూ (బ్రాహ్మణులూ మొదలైన వారంతా సత్యాన్ని 
మెచ్చుకొంటారు. దాని స్వరూపాన్నీ, దానిని అవలంబించే తీరునూ చెప్పుము” అన్నాడు. అపుడు భీష్ముడు 
ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


భీష్ముడు ధర్మరాజుకు సత్య స్వరూపాదులు సెప్పుట (సం. 12-156-3) 

క సమతయు దమము దితిక్షయు | నమత్సరము హ్రీయు ధృతియు ననసూయార్య 

త్వములు నహింసా దాన । క్షమా యజన సూనృతములు సత్యము మూర్తుల్‌. 417 
ప్రతిపదార్థం: సమతయున్‌= సర్వభూతాలపట్ట సమభావమున్నూ; దమమున్‌= ఇం(ద్రియ నిగ్రహమున్నూ; తితిక్షయున్‌= ఓర్పూ; 
అమత్సరమున్‌= పగలేకపోవటమున్నూ; హ్రీయున్‌= సిగ్గూ; ధృతియున్‌= ధైర్యమూ; అనసూయః= సద్గుణాలపట్ట ఈర్హ్యలేకపోవటం; 
ఆర్యత్వములున్‌= జీవకోటికి శుభం కలిగించటం; అహింసా= హింస చేయకపోవటం; దాన= ఇవ్వటం; క్షమా= ఓర్పు; యజన= 
యాగం చేయటం; సూనృతములు= నిజాయితీ; సత్యము మూర్తుల్‌= సత్యంయొక్క రూపాలు. 
తాత్పర్యం: అన్ని ప్రాణులపట్ల సమత, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, పగలేకపోవటం, సిగ్గు, ధైర్యం, ఈర్ష్యలేకపోవటం, 
ప్రాణులకు మేలు చేయటం, హింసకు ఒడిగట్టకపోవటం యాగం చేయటం దానం, ఓర్మి, నిజాయితి - ఇవీ సత్యం 
స్వరూపాలు. 
క _ సత్యాకృతు లగు గుణములు । నిత్యానుష్టిత సమగ్ర నిర్మలయోగ 

స్టిత్యభిముఖునకు సులభము । లత్యంత సుఖప్రదంబు లవి కార్యంబుల్‌. 418 


ప్రతిపదార్దం: సత్య+ఆకృతులు+అగు= సత్యం రూపాలైన; గుణములు= పదమూడు స్వభావాలు; నిత్య+అనుస్టిత= ఎల్లప్పుడూ ఆచరించే; 
ఇ యూ అ ౧ 

సమగ్ర= సంపూర్తిగా; నిర్మల= పవిత్రమైన; యోగస్టిత= ధ్యానదశకు; అభిముఖునకున్‌= అనుకూలుడైనటువంటి వాడికి; సులభములు= 

తేలికగా దొరికేవి; అత్యంత సుఖప్రదంబులు= ఎంతో సుఖాన్నిస్తాయి; అవి= ఆ సత్యాకృతి గుణాలు; కార్యంబుల్‌ చేయాల్సినవి. 


తాత్సపర్యం: సత్యం రూపాలైన గుణాలు ఎల్లప్పుడూ ఆచరించే సంపూర్ణ ధ్యానస్థితికల యోగికి తేలికగా 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 471 


అబ్బుతాయి. అవి ఎంతో సుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ గుణాలను ఆచరించాలి. 
చ. _ కుదురు సమస్త ధర్మములకున్‌ విను సత్యము; యోగమోక్ష స 
త్పదములు సత్యకార్యములు; పాప మసత్యముకంటె నొండు లే 
దు; దలంప నశ్వమేధములు దొమ్మిది నూటులు వెండి నూటునై 
యొదవిన నీడు గావు భరతోత్తమ! సత్యముతోడ నారయన్‌. 419 


ప్రతిపదార్థం: భరత+ఉత్తమ!= భరతవంశీకులలో ఉన్నతుడా!; విను= వినుము; సత్యము= సత్యం; సమస్త ధర్మములకున్‌= 
అన్ని ధర్మాలకు; కుదురు= ఆధారం, ఆలవాలం; యోగమోక్ష సత్సదములు= యోగం, మోక్షం అనే పుణ్యన్థానాలు; సత్యకార్యములు= 
సత్యంవలన నెరవేరే పనులు; తల(పన్‌= ఆలోచించగా; అసత్యము కంటెన్‌= అబద్ధంకంటె; పాపము= కీడు; ఒండు లేదు= 
మరొకటి ఉండదు; ఆరయన్‌= విచారించగా; అశ్వమేధములు= అశ్వమేధయాగాలు; తొమ్మిది నూజులు= తొమ్మిది వందలు; 
వెండి= మళ్ళీ; నూణును+ఐ= వందయై; ఒదవినన్‌= చేస్తే; సత్యముతోడన్‌= ఒక్క సత్యంతో; ఈడు+కావు= సాటిరావు. 

తాత్సర్యం: ధర్మరాజా! వినుము. సత్యం అన్ని ధర్మాలకూ పాదువంటిది. యోగమోక్షాలనే పుణ్యస్థానాలు 
సత్యంవలనే ఒనగూడుతాయి. అబద్దాన్ని మించిన కీడు మరొకటి ఉండదు. ఆలోచిస్తే ఒక్క సత్యంతో వెయ్యి 
అశ్వమేధయాగాలు చేసిన ఫలం కూడా సాటిరాదు. 


వ. అనిన విని ధర్మతనయుం 'డరిషడ్వర్గం బేమిట నుదయించు? నెట్లు సమయు? నెటింగింపవే? యనుటయు 
ననిమిష నదీనందనుండు ధర్మనందనున కిట్లనియె. 420 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; ధర్మతనయుండు= ధర్మరాజు; అరిషడ్వర్గంబు= అంతశ్ళ(త్రు జాతికి చెందిన 
కామ (క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరూ; ఏమిటన్‌= దేనివలన; ఉదయించున్‌?= పుట్టుతాయి?; ఎట్టు= ఎట్టా; 
సమయున్‌?= సమసిపోతాయి?; ఎతింగింపవే= తెలుపవా; అనుటయున్‌= అనగానే; అనిమిష నదీనందనుండు= దేవనది అయిన 
గంగానది కొడుకు భీష్ముడు; ధర్మనందనునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: అది విన్న ధర్మరాజు “కామ (క్రోధాది అరిషడ్వర్గాలు దేనివలన పుట్టుతాయో, దేనివలన గిట్టుతాయో 
తెలుపుము” అని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పటం మొదలు పెట్టాడు. 


భీష్ముడు ధర్మరాజునకు అరిషడ్వర్లాదులు దెలుపుట (సం. 12-157-3,4) 


రూ 


“మనుజేంద్ర! సంకల్పమునం బుట్టు గామంబు । రూపటు దేహ నిరూపణమున. 
బరులదోషంబున. బ్రభవించు. గ్రోధమ । క్షీణక్షమాయుక్తి. జేసి పొలియు 
భూతాస్థిరత్వంబు బుద్ధి. గానమి లోభ | మనఘ! జనించు. గాంచిన నడంగు 
నజ్ఞానమున మోహమావహిల్లు నధర్మ । లేపవర్ణనమున లేక తక్కు. 


తే. గులమునను విద్యధనమున6 గలుగు మదము । మరలి వాని పెంపూహింప మ్రందిపోవు 

సాత్వికుండు గామి. బొడము మాత్సర్య మదియు.। జెడం గురూత్తమ సాధు సంసేవనమున. 421 
ప్రతిపదార్థం: అనఘ= పుణ్యవంతుడా!; మనుజ+ఇం(ద్ర!= రాజా!; సంకల్పమునన్‌= మనోభావనచేతనే; కామంబు= కోరిక; పుట్టున్‌= 
కలుగుతుంది; దేహనిరూపణమునన్‌= దాని స్వరూపాన్ని తెలిసికొంటే; రూపు+అజున్‌= నశించిపోతుంది; [కోధము= రోషం; పరుల 
దోషంబునన్‌= ఇతరులు చేసిన తప్పువలన; |ప్రభవించున్‌= పుట్టుతుంది; అక్షీణ= తగ్గని; క్షమాయుక్తిన్‌+చేసి= ఓర్పు కలిగి 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉండటంవలన; పొలియున్‌= పోతుంది; లోభము= అత్యాశ; భూత+అస్థిరత్వంబు= జీవులు ఎప్పుడూ ఉండేవి కావనే; 
బుద్దిన్‌+కానమి= తెలిసికొనలేకపోవటం వలన; జనించున్‌= కలుగుతుంది; కాంచినన్‌= ఆ జ్ఞానం ఉంటే; అడంగున్‌= అణగారి 
పోతుంది; మోహము= మోహం; అజ్ఞానమునన్‌= అవివేకంవలన; ఆవహిల్టున్‌= కలుగుతుంది; అధర్మ= అధర్మం అనే; లేప 
వర్ణనమునన్‌= పూతను తొలగించటంవలన; లేక తక్కున్‌= రూపు మాసిపోతుంది; కులమునను= కులంవలన; విద్య= చదువువలన; 
ధనమునన్‌= ధనంవలన; మదము= పొగరు; కల్లున్‌= కలుగుతుంది; మరలి= తిరిగి; వాని పెంపు= వాటి పెరుగుదలను; ఊహింపన్‌= 
తలపోయగా; మ్రందిపోవున్‌= దిగిపోతుంది; కురు+ఉత్తమ!= కురువంశంలో శ్రేష్టుడా!; సాత్తికుండు+కామిన్‌= సత్వగుణం లేని 
వాడవటంవలన; మాత్సర్యము= ద్వేషం; పొడమున్‌= పుట్టుతుంది; అదియున్‌= అదికూడా; సాధు సంసేవనమునన్‌= మంచివాళ్ళను 
కొలవటంవలన; చెడున్‌= పోతుంది. 


తాత్సర్యం: 'రాజా! మనోభావంవలన కామం పుట్టుతుంది. దాని రూపం ఇట్లాంటిది అని తెలిసికొనగలిగితే ఆ 
కోరిక పోతుంది. ఇతరులు చేసిన తప్పువలన కోపం వస్తుంది. తరగని ఓర్పువలన అది తగ్గిపోతుంది. ప్రాణికోటి 
శాశ్వతం కాదు అనే తెలివి లేకపోవటంవలన లోభం పుట్టుతుంది. ఆ తెలివి పొందితే అది పోతుంది. అవివేకంవలన 
మోహం కలుగుతుంది. అధర్మం జోలికి పోకుంటే అది నశిస్తుంది. కులం, చదువూ, సంపదలవలన గర్వం 
ఏర్పడుతుంది. వాటి పెంపుదలను తలపోస్తే అదే దూరమవుతుంది. సాతికగుణం కొరవడటంవలన పగ 
పుట్టుతుంది. మంచివాళ్ళను సేవించటంవలన అది తొలగుతుంది. 


క. ఈ యాలింటను సకలా । పాయంబులు మానవులకు. బాటిలు; వీనిం 
బాయంగ జడియనోపిన । ధీయుతునకు శుభము సద్గతియు సమకూరున్‌. 422 


ప్రతిపదార్థం: ఈ+ఆజీంటను= ఈ ఆరింటివలన; సకల= అన్ని; అపాయంబులు= చెరుపులు; మానవులకున్‌= మనుష్యులకు; 
పాటిలున్‌= కలుగుతాయి; వీనిన్‌= ఈ కామాదులు ఆరింటిని; పాయంగన్‌= వదులుకొనటానికి; జడియన్‌+ఓపిన= భయ పెట్టజాలిన; 
ధీయుతునకున్‌= బుద్ధిమంతుడికి; శుభము= మేలు; సద్గతియున్‌= ఉత్తమలోకమున్నూ; సమకూరున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: కామం మొదలైన ఈ అరిషడ్వర్గాలవలన మనుష్యులకు అన్ని రకాల చెరుపులు కలుగుతుంటాయి. 
వీటిని వదలగొట్టుకొనేటట్టు జడుపు పుట్టించగల బుద్దిమంతుడికి మంచి జరుగుతుంది. ఉత్తమ లోకం 
సిద్దిస్తుంది. 
క ఇవి దో(డేకుల భంగిం । గవియు బురుషు దైర్యహాని( గనికొని; దైర్యం 

బవలంబించిన నరు జే । రవు; వీనికి నిదియ తెజంగు రాజవరేణ్యా! 423 
ప్రతిపదార్థం: రాజవరేణ్యా!= రాజోత్తమా! ఇవి= ఈ ఆరూ; ధైర్య= దిట్టతనం; హానిన్‌+కనికొని= తగ్గిపోవటం చూసి; తోండేళుల 
భంగిన్‌= తోడేళ్ళవలె; కవియున్‌= చుట్టుముట్టుతాయి; ధైర్యంబున్‌= తెగువతనాన్ని; అవలంబించిన= ఊతచేసికొన్న; నరున్‌= 
మానవుడిని; చేరవు= పొందవు; దీనికిన్‌= ఈ అరిషడ్వర్లానికి; ఇదియ= ఇదే; తెజింగు= పద్దతి. 
తాత్సర్యం: ధర్మరాజా! మనిషిలో ధైర్యం కొరవడిం దనిపిస్తే చాలు - ఈ ఆరూ కూడా తోడేళ్ళవలె కలబడతాయి. 
ధైర్యవంతుల దరిదాపులకు మాత్రం రావు. ఇదీ వీటి సంగతి. 


తే. అధిప! యివి ధార్తరాష్తులయందు. జాలం | గలిగియుండు; నీ బుద్ది నొక్కండు6 జొరదు; 
సారధీరతా సంప దుదారమతివి । గాన యింకను నిర్దింతు వీని నెల్ల. 424 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 473 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇవి= ఈ అరిషడ్వర్గాలు; ధార్తరాఘ్రులయందున్‌= ధృతరాష్ట్రుడి సంతానంలో; చాలన్‌= ఎక్కువగా; 
కలిగి+ఉండున్‌= పొంది ఉన్నాయి; నీ బుద్దిన్‌= నీ మతిలో; ఒక్కండున్‌= ఒక్కటి అయినా; చొరదు= దూరదు; సార= మేటి 
అయిన; ధీరతాసంపద్‌= దిటవు అనే సంపదచే; ఉదారమతివి= గొప్ప బుద్ది కలవాడవు; కాన= కాబట్టి; ఇంకను= ఇకపై; 
వీనిన్‌+ఎల్లన్‌= కామ(క్రోధాది శత్రువులు ఆరింటినీ; నిర్జింతు(వు)= జయిస్తావు. 


తాత్పర్యం: ధర్మరాజా! ధృతరాష్ట్రుడి కొడుకులలో ఈ ఆరుగుణాలూ ఎక్కువ. వీటిలో ఏ ఒక్కటీ నీలో చారబడదు. 
నీవు ధైర్యసంపదచేత గొప్పుబుద్దిమంతుడవు. కాబట్టి నీవు ఈ ఆరింటిని గెలుస్తావు. 


వ. అని వెందియు. 425 
తాత్పర్యం: అని మళ్ళీ భీష్ముడు. 
క హింసావిహారి యైన నృ। శంసుం డీ యాటు( గలుగు జనుకంటెను గీ 

డంసప్రదేశలలితో । త్తంసీ కరణోపలాల్య ధరణీ వలయా! 426 


ప్రతిపదార్థం: అంసప్రదేశ= భుజాలపై; లలిత= మనోహరమై ఉన్న; ఉత్తంసీకరణ= సిగబంతి చేయటం చేత; ఉపలాల్య= 
లాలించబడుతున్న; ధరణీవలయా!= భూమండలం కలవాడా!; హింసావిహారి+ఐన= ఎపుడూ హింసతో (ప్రవర్తించే; నృశంసుండు= 
క్రూరుడు; ఈ ఆయున్‌+కలుగు= ఈ కామ(క్రోధాదులు ఆరూ ఉన్న; జనుకంటెను= మనిషికంటె; కీడు= చెడ్డవాడు. 


తాత్సర్యం: భుజాలమీద మనోహరమైన సిగబంతిగా లాలించబడుతున్న భూమండలం గల ధర్మరాజా! హింసా 
ప్రవృత్తితో బ్రతికేవాడు ఈ ఆరు గుణాలు కలవారిని మించిన చెడ్డవాడు. 


క. మే లనుభవించు. జుట్టము । లాలోకింపంగం గుజను6 డదియు నృశంసా 
శీలమ; పంచి కుడుచు నత. । డే లోకంబునను. బేర్మి యెసంగ సుఖించున్‌.” 427 


ప్రతిపదార్థం: కుజనుండు= చెడ్డవాడు; చుట్టములు= బంధువులు; ఆలోకింపంగన్‌= చూస్తుండగా; మేలు+అనుభవించున్‌= హాయిగా 
బ్రతుకుతాడు; అదియున్‌= అట్లా సుఖించటం కూడా; నృశంసాశీలము+అ= క్రూరస్వభావమే; పంచి= నలుగురికీ పెట్టి కుడుచు+అతండు= 
తాను తినేవాడు; ఏలోకంబుననున్‌= ఏ లోకంలో అయినా; పేర్మిఎస౮న్‌= మరింత గౌరవం పెరగగా; సుఖించున్‌= సుఖపడతాడు. 


తాత్సర్యం: ఇట్టాంటి పాపాత్ముడు చుట్టూ చుట్టాలు చూస్తుండగానే, తాను ఒక్కడే హాయిగా (బ్రతుకుతాడు. 
అట్టా సుఖించటం కూడా (క్రూరస్వభావమే. ఉన్నంతలో నలుగురికీ పెట్టి తానూ తినేవాడు ఇహలోకంలో అయినా 
పరలోకంలో అయినా మరింత గౌరవం పొందుతాడు, సుఖపడతాడు”. 


వ. అని చెప్పి వెండియు. 428 
ప్రతిపదార్థం: అని= అని; చెప్పి= పలికి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ. 
ఆ.  'విను కుటుంబ భృత్యజన జీవనంబు. ద్రి । వర్షములకు( గల్గువాండు నధిక 
మొదవినట్టి యతండు నుర్వీశ! యర్హులు ।; మాననీయ సోమ పానమునకు. 429 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ!= రాజా! విను= వినుము; కుటుంబ భృత్యజన= కుటుంబమూ, సేవకులా; జీవనంబున్‌= 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


జరుగుబాటు; (త్రివర్హములకున్‌= మూడేళ్ళదాకా; కల్గువాడును= ఉన్నవాడూ; అధికము= అంతకంటె ఎక్కువ; 
ఒదవిన+అట్టి+అత(డును=. కలిగినవాడూ; మాననీయ= గౌరవించదగ్గ; సోమ పానమునకున్‌= యాగం చేసి తాగే 
సోమపానానికి; అర్హులు= తగ్గవారు. 


తాత్పర్యం: “కుటుంబీకుల, సేవకుల జరుగుబాటుకొరకు మూడేళ్లపాటు సరిపడేటంతగాని, అంతకంటె మించిన 
స్థితిమంతుడు కాని యాగం చేసి (త్రాగే సోమపానానికి అర్హుడు. 
క క్రతువు లొనరించు భూసుర । తతికి( ద్రియాశేష యోగదానాదులు దు 

ర్లతి. గొంత వడిన ధరణీ । పతి నెజపంగవలయు వాని. బరికించి తగన్‌. 430 
ప్రతిపదార్థం: (క్రతువులు= యాగాలు; ఒనరించు= చేసే; భూసురతతికిన్‌= బ్రాహ్మణుల వర్గానికి; క్రియా శేష= పూర్తికాకుండా 
మిగిలిపోయిన పనులను; యోగ= సంబంధించిన; దానాదులు= దానం మొదలైనవి; దుర్గతిన్‌= బీదతనంచేత; కొజుంతవడినన్‌= 
లోటువస్తే; వానిన్‌= వాటిని (ఆ లోటును); పరికించి= పట్టిచూచి; తగన్‌= ఒప్పేటట్టు; ధరణీపతి= రాజు; నెజపంగ వలయున్‌= 
ఆచరించాలి (పూర్తిచేయాలి). 
తాత్సర్యం: పూర్తికాకుండా నిలిచిపోయిన బ్రాహ్మణుల యాగ( క్రియలకు సంబంధించిన దానాదుల విషయంలోనూ, 
బీదరికంవలన లోటు కలిగితేనూ రాజు దానికి తగ్గట్టుగా ఆలోచించి ఆ యాగక్రియలు పూర్తిచేయాలి. 


క. ధనధాన్య పశు సమగ్రుం । దనం బరణెడునట్టి వైశ్యు( డధ్వరముం జే 

యనినాండు బ్రాహ్మణాధ్వర | మునకు నతని సొమ్ము రాజు పుచ్చి యిడందగున్‌. 431 
ప్రతిపదార్థం: ధనధాన్య పశు= ధనధాన్యాలచేతను, పశుసంపదచేతను; సమ గ్రుండు+అనన్‌= సంపూర్గుడు అనేటట్టు; పరగథౌడు+అట్టి= 
ఒప్పేటటువంటి; వైశ్యు(డు= కోమటివాడు; అధ్వరమున్‌= యాగాన్ని; చేయనినాండు= చేయనప్పుడు; అతని సొమ్మున్‌= ఆ వైశ్యుడి 
ధనాన్ని; పుచ్చి= (గ్రహించి; రాజు= ప్రభువు; బ్రాహ్మాణ+అధ్వరమునకున్‌= (బ్రాహ్మణులు చేసే యాగానికి; ఇడన్‌= ఇవ్వటం; తగున్‌= 
ఒప్పుతుంది. 
తాత్సర్యం: ధనం, ధాన్యం, పశుసంపద దండిగా ఉన్న కోమటి యాగం తలపెట్టకపోతే ఆ సొమ్మునంతా రాజు 
(గ్రహించి బ్రాహ్మణులయాగానికి దానం చేయవచ్చును. 


క.  కుడువక పెట్టక శూద్రుండు । కడునెక్కుడు గూర్డినట్టి కనకము గొలుచుం 
బుడమిపతి ధర్మకృతులకు । నిడునది సగము గొని మేదినీశ్వరవర్యా! 432 


ప్రతిపదార్థం: మేదినీ+ఈశ్వర వర్యా!= రాజులలో ఉత్తముడా!; శూద్రుండు= శూద్రజాతివాడు; కుడువక= తాను తినక; పెట్టక= 
ఇంకొకరికి ఇవ్వక; కడున్‌+ఎక్కుడు= ఎంతో ఎక్కువగా; కూర్చిన+అట్టి= కూడబెట్టుకొన్నట్టి; కనకమున్‌= బంగారాన్నీ; కొలుచున్‌= 
ధాన్యాన్నీ; పుడమిపతి= రాజు; సగము+కొని= సగం తీసుకొని; ధర్మకృతులకున్‌= పుణ్యకార్యాలకు; ఇడునది= ఇవ్వాలి. 
తాత్పర్యం: రాజా! శూద్రజాతివాడు తాను తినక, వేరొకరికి పెట్టక, బాగా ఎక్కువగా బంగారాన్నీ ధాన్యాన్నీ 
పోగేసినట్టెతే వాటిల్లో సగం రాజు పుచ్చుకొని పుణ్యకార్యాలకు వాడాలి. 


క, విను విప్రులు పేద లగుట । మనుజేంద్రు(డు బుద్దిలేమి మాతాపితృ భా 
వన నతడు వారి బ్రోచిన€ । గను మేలున కెల్ల గలదె కౌరవనాథా! 433 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 475 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ధర్మరాజా!; విను= వినుము; విప్రలు= (బ్రాహ్మణులు; పేదలు+అగుట= బీదవారు అవటం అనేది; 
మనుజ+ఇంద్రుండు= మనుష్యులలో ఉత్తముడైన రాజు; బుద్దిలేమిన్‌= తెలివిలేనివాడవటంవలననే; అతండు= రాజు; వారిన్‌= వారిని; 
మాతా పితృభావనన్‌= తల్లిదండ్రులవలె అనుకొని; ప్రోచినన్‌= కాపాడితే; కను= పొందే; మేలునకున్‌= మంచికి; ఎల్లకలదె?= మేర ఉన్నదా? 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రాహ్మణులు పేదవాళ్ళుగా ఉన్నారంటే అది రాజు తెలివిమాలినతనమే. రాజు వాళ్ళను 
తల్లిదండ్రులవలె చూచుకొని కాపాడుకొనాలి. అపుడు రాజునకు కలిగే మేలునకు హద్దు ఉండదు. 


క. ఆమద్రవ్యము మణియును । రామయు శుచు లగుట గాదె రామారత్నా 

రామత దగవగు దుష్కుల । మై మెచ్చమి దోంచెనేని ననిరి మునీంద్రుల్‌. 434 
ప్రతిపదార్థం: మునీం[ద్రుల్‌= మునిముఖ్యులు; ఆమ(ద్రవ్యమున్‌= పెద్దల పేర్లు చెప్పి పితృకర్మలలో బ్రాహ్మణులకిచ్చే స్వయం 
పాకము; మణియును= రత్నమును; రామయున్‌= ్రీయునూ; శుచులు+అగుటన్‌+కాదె= పవిత్రం అవటం వలననే కదా; 
దుష్కులము+ఐ= నీచకులపుదని; రామారత్న= ఉత్తమ గస్తీ; మెచ్చమితోంచెన్‌+ఏనిన్‌= నచ్చనట్టుగా అనిపించినా; ఆరామత= 
క్రీడించటం; తగవు+అగున్‌= న్యాయమే అవుతుంది; అనిరి= అని అన్నారు. 


తాత్పర్యం: పొత్తర్లలో బ్రాహ్మణులకిచ్చే స్వయంపాకం, మణీ, (స్తీ - ఈ మూడు పవిత్రమైనవే. నీచకులందయినా 
ఉత్తమ (స్తీ నచ్చనట్టుగా అనిపించినా సంగమించటం ధర్మమే అవుతుందంటారు మునులు. 


క అమృతము విద్యయు( బరమహి । తము సేయుట. బుచ్చికొంద్రు దానిని దానిన్‌ 
సుమతులు విషము వలన నై। న మహీశ్వర! నీచమగు జనముచే నైనన్‌. 435 


ప్రతిపదార్థం: మహీ+ఈశ్వర!= రాజా! అమృతమున్‌= అమృతమూ; విద్యయున్‌= చదువూ; పరమహితము+చేయుటన్‌= 
గొప్పమేలు కలిగించటంవలన; సుమతులు= బుద్ధిమంతులు; దానిని= ఆ అమృతాన్ని; విషమువలన నైనన్‌= గరళంవలన అయినా; 
పుచ్చికొండ్రు= (గ్రహిస్తారు; దానిన్‌= ఆ విద్యను; నీచము+అగు+జనముచేన్‌+ఐనన్‌= అధముల దగ్గర నుండైనా; పుచ్చికొండ్రు= 
గ్రహిస్తారు. 

తాత్సర్యం: ధర్మరాజా! అమృతం, విద్యా - రెండూ పరోపకారం చేస్తాయి. కాబట్టి బుద్దిమంతులు విషంలోనుండి 
పుట్టిందైనా అమృతాన్నీ, నీచుల దగ్గరనుండైనా చదువునూ (గ్రహిస్తారు. 


క భూపాలక! విను పంచమ । హాపాతకకరులు( బతితు లక్క్మీడుల( బ్రా 
ణాపాయాంత ప్రతికృతి.। బాపుదు; రత్యధిక పుణ్యపరతను బాయున్‌. 436 


ప్రతిపదార్థం: భూపాలక!= రాజా!; విను= వినుము; పంచ మహాపాతక కరులున్‌= పంచ మహా పాపాలు చేసేవారూ; పతితులున్‌= 
పాపాత్ములూ; ఆ+కీడులన్‌= ఆ పాపాలను; ప్రాణ+అపాయ+ అంత ప్రతికృతిన్‌= (ప్రాణాలను విడవడమనే చివరి ప్రతి క్రియచేత; 
పాపుదురు= పోగొట్టుకుంటారు; (అక్కీడులు); అతి+అధిక పుణ్య పరతను= పుణ్యం చేయటంలో ఎక్కువ ఆసక్తిచేతను; పాయను= 


పోతాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! వినుము. పంచ మహాపాపాలు చేసేవారూ, పతితులూ, తమ ఆ కీళ్ళను ప్రాణత్యాగంచేత 
పోగొట్టుకుంటారు. ఆ కీడులు పుణ్యాసక్తి మిక్కిలి ఎక్కువ కావటంచేత కూడా పోతాయి. 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పంచమహాపాతకాలు: స్వర్ణస్తేయం, సురాపానం, (బ్రహ్మహత్య, గురుదారగమనం, ఆ పాపాలు చేసేవాళ్ళతో స్నేహం 
చేయటం. 


క. యానాసనాన్నపాన వి । ధానాదుల( బతితు బెరసి తా బతితు€ డగున్‌; 

మానవుండు దపోముఖ ధ । ర్మానుష్టానముల. బాచు న క్కిల్లిషమున్‌. 437 
ప్రతిపదార్థం: మానవు(డు= మనిషి యాన= ప్రయాణించేటప్పుడు; ఆసన= కూర్చున్నప్పుడు; అన్న= తిండి తినేటప్పుడు; పాన= 
నీళ్ళు తాగేటప్పుడు; విధాన+ఆదులన్‌= మొదలైన తీరులలో; పతితున్‌= పాపాత్ముడితో; బెరసి= కూడి; తాన్‌= తాను; 
పతితుండు+అగున్‌= పాపాత్ము డవుతాడు; ఆ+కిల్పిషమున్‌= అట్టా వచ్చిన పాపాన్ని; తపోముఖ ధర్మానుష్టానములన్‌= తపస్సు 
మొదలుగా గల సత్కార్యాలు ఆచరించటంచేత; పాచున్‌= పోగొట్టుకొంటాడు. 
తాత్పర్యం: మనిషి పాపాత్ముడితోపాటు ప్రయాణించినా, కలిసి కూర్చున్నా, ఒకే తడవ తిన్నా, దప్పిక తీర్చుకొన్నా, 
పతితుడవుతాడు. ఆ పాపాన్ని తపస్సు మొదలైన మంచిపనులద్వారా వదలించుకొంటాడు. 


క, అనృతము పాతక మగు; నై । నను వనితల యెడను, బెండ్లి, నవ్వున మృతి వ 
చ్చిన సర్వధనము( జెడు చో, । విను మది పాపంబు గాదు విమలచరిత్రా! 438 


ప్రతిపదార్థం: విమల చరి(త్రా!= మచ్చలేని నడవడి కలవాడా!; అనృతము= అబద్దం చెప్పటం; పాతకము+అగున్‌= పాపం 
అవుతుంది; ఐనను= అయినా; వినుము= విను; వనితల ఎడను= ఆడవాళ్ళ విషయంలోనూ; పెండ్లి= పెళ్ళి విషయంలోనూ; 
నవ్వునన్‌= నవ్వులాటలోనూ; మృతివచ్చినన్‌= చావు మూడినప్పుడూ; సర్వధనమున్‌= ధనమంతా (సర్వస్వం); చెడుచోన్‌= 
కోల్పోతుంటే; అది= అబద్దం చెప్పటం; పాపంబు+కాదు= దోషం కాదు. 


తాత్పర్యం: ధర్మరాజా! అబద్దం ఆడటం పాపమే. అయితే ఆడవాళ్ళ విషయంలోనూ, పెళ్ళిళ్ళప్పుడూ, 
పరిహాసాలప్పుడూ, చావు కలిగినప్పుడూ, సర్వస్వం కోల్ఫోతుంటేనూ అబద్దం చెప్పటం పాప మేమీ కాదు. 


క. ఏ పాపమేని లేనిది । కాపురుషత నొకనిమీంద. గలిగించిన న 
ప్పాపము సేసినవా€ డగు । నా పొలువ యనంగ విందు మార్యులచేతన్‌. 439 


ప్రతిపదార్థం: ఏ పాపము+ఏని లేనిది= ఏ పాపమూ లేకపోయినా; ఒకని మీందన్‌= మరియొకనిపై; కాపురుషతన్‌= చెడ్డవాడనే 
భావాన్ని; కలిగించినన్‌= మోపితే; ఆ పొలువ= ఆ దుర్మార్గుడు; ఆ+పాపము చేసినవాండు+అగున్‌= ఆ పాపాన్ని చేసినవా డవుతాడు. 
అనంగన్‌= అని; ఆర్యులచేతన్‌= పెద్దలవలన; విందుము= వింటాము. 


తాత్సర్యం: ఏ పాపమూ చేయకపోయినా మరియొకనిపై కుత్సిత పురుషుడనే నిందను మోపితే, ఆ దుర్మార్గుడు 
ఆ పాపం చేసినవాడవుతాడని పెద్దలనగా వింటాము. 


ఆ. తల్లిందండ్రింబాయ( దగ ద కారణమున. । బాసెనేని వాడు పతితు6 డాస 
నంబు సెజ్జ భోజనము చీర వటుకుమా । రులకుం బ్రీతి నొసంగం బొలియుం గీడు. 440 


ప్రతిపదార్థం: తల్లిన్‌ తండ్రిన్‌= తల్లినీ తండ్రినీ; అకారణమునన్‌= ఊరకనే; పాయన్‌+తగదు= వదలి ఉండటం మంచిదికాదు; 
పాసెన్‌+ఏని= విడిచినట్రైతే; వాండు= వాడు; పతితుండు= పాపాత్ముడు; వటుకుమారులకున్‌= (బ్రహ్మచారులకు; ఆసనంబు= 
పీట్రా; సెజ్జ= పక్కా; భోజనము= తిండీ; చీర= బట్టా; ఒసంగన్‌= ఇవ్వగా; కీడు= ఆ దోషం; పొలియున్‌= పోతుంది. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 477 


తాత్సర్యం: సరైన కారణం ఏమీ లేకుండా తల్లిదండ్రులను కాదని వెళ్ళేవాడు పాపాత్ముడు అవుతాడు. 
(బ్రహ్మచారులకు పీటా, పక్కా, కూడూ, గుడ్డా ఇస్తే ఆ పాపం తొలగిపోతుంది.” 


వ. _అనియె; నట్టియెడం గృపాణరణ నిపుణుండగు నకులుండు సకలాస్త్రశస్త్ర సారవిశారదుండైన 
యబ్బాగీరథీసుతునకు సవినయంబుగా. బ్రణమిల్లి 'ధను వుత్తమాయుధం బని చెప్పుదు; రది సర్వజన 
సమ్మతంబు; ధనువునకు బాణంబులకు వైకల్యంబు వాటిల్లినయెడం బరవీరప్రహరణంబునకు 
నాత్మత్రాణంబునకుం గృపాణంబు మేలని యుండుదు; నా తలంపెట్టిదియో తెలిసికొనవలయు దత్ర్రభవ 
ప్రభావంబులుం దదీయ పూర్వాచార్యునిం జెప్పవే యని యడిగిన. 441 

ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అట్టి యెడన్‌= అట్లాంటప్పుడు; కృపాణరణ= కత్తిపోరులో; నిపుణుండు+అగు= మేటి అయిన; 
నకులుండు= నకులుడు; సకల= సమస్తమైన; అ(స్త్ర= మంత్రపూత బాణాల; శస్త్ర= ఆయుధాల ప్రయోగంలో; సారవిశారదుండు+ఐన= 
బాగా తెలిసిఉన్నవాడైన; ఆ+భాగీరథీసుతునకున్‌= ఆ భీష్ముడికి; సవినయంబుగాన్‌= అణకువతో; (ప్రణమిల్లి= మొక్కి; ధనువు= 
ఏల్లు; ఉత్తమ+ఆయుధంబు+అని= మేలైన సాధనం అని; చెప్పుదురు= చెప్పుతారు; అది= అట్టా చెప్పటం; సర్వజన సమ్మతంబు= 
అందరికీ అంగీకారమే; ధనువునకున్‌= వింటికీ; బాణంబులకున్‌= బాణాలకూ; వైకల్యంబు= విరిగిపోవటం; పాటిల్లిన ఎడన్‌= 
కలిగినట్టయితే; పరవీర= పగవారి పోటుగాళ్ళని; ప్రహరణంబునకున్‌= దెబ్బ కొట్టటానికీ; ఆత్మత్రాణంబునకున్‌= తనను తాను 
కాపాడుకొనటానికీ; కృపాణంబు= కత్తి; మేలు= మంచిది; అని; ఉండుదున్‌= తలంచాను; నా తలంపు= నా ఆలోచన; ఎట్టిదియో= 
ఎలాంటిదో; తెలిసికొనవలయున్‌= తెలుసుకొనాలి; త(త్రభవ= కత్తి పుట్టుక; ప్రభావంబులున్‌= మహిమలు; తదీయ= దానికి 
సంబంధించిన పూర్వాచార్యునిన్‌= మొదటి గురువునీ; చెప్పవే= చెప్పవా; అని; అడిగినన్‌= అడుగగా. 


తాత్పర్యం: అట్టా చెప్పిన తరువాత కత్తిపోరులో కుశలుడైన నకులుడు, మంత్రపూత బాణప్రయోగంలోనూ, 
ఆయుధాల ప్రయోగంలోనూ, చేయి తిరిగినవాడైన భీష్ముడికి ఎంతో వినయంగా మొక్కాడు. 'అన్నిట్లోకి మేలైన 
సాధనం 'ధనుస్సు' అని అంతా అంటారు. విల్లూ బాణం విరిగిపోతే శత్రువీరులను చెండాడటానికీ, తనను తాను 
కాపాడుకొనటానికి కత్తి మేలు - అనే నా ఊహ ఎంతపాటిదో తెలిసికొనాలని ఉన్నది. కత్తిపుట్టుకా దాని మహిమా, 
దాని తొలి ఉపదేశకుడినీ చెప్పు'మని అడగగా. 


భీష్ముడు నకులునకు ఖడ్గ ప్రభావంబు తెణం గెటింగించుట (సం. 12-160-9) 


రూ 


అతనికి నాతం డిట్లను “బ్రహ్మ జగములు । సృజియించి భూతసంసృష్టి సేయ 
దివిజమర్హ్యాది జంతువు లమ్మహాత్సు వి । ధించిన తెరువుల6 దిరిగి బ్రదుకు 
చుండ దైత్యులు సముద్దండత నన్యాయ । వర్తులై సురమునివ్రాతములకు 


బాధ లొనర్ప నప్పరమేష్టి హిమశైల । తటమున వేయువత్సరము లధిక 


తే. నియతిమెయి( దప మొనరించి నిష్టం గ్రతువు । సేసె నయ్యగ్ని. బుట్టె నశేష లోక 
భీతికర మగు నుగ్రంపుభూత మొకటి । ప్రాంశుకృష్ణమై దంష్టలు ప్రజ్వరిల్ల. 442 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ నకులుడికి; ఆత(డు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


జగములు= లోకాలను; సృజియించి= పుట్టించి; భూతసంసృష్టి+చేయన్‌= (ప్రాణులను పుట్టించగా; దివిజ= దేవతలూ; మర్త్య= 
మనుష్యులూ; ఆది= మొదలుగా గల; జంతువులు= ప్రాణులు; ఆ+మహాత్ము= ఆ (బ్రహ్మదేవుడు; విధించిన= ఏర్పరచిన; 
తెరువులన్‌= తెన్నులలో; తిరిగి= సంచరించి; బ్రదుకుచున్‌+ఉండన్‌= జీవిస్తుండగా; దైత్యులు= రాక్షసులు; సముద్దండతన్‌= 
పెద్ద ఎత్తున; అన్యాయవర్తులు+ఐ= న్యాయం తప్పినవారై; సుర ముని వ్రాతములకున్‌= దేవతల, మునుల సమూహానికి; 
బాధలు+ఒనర్చన్‌= పీడించగా; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మదేవుడు; హిమశైల తటమునన్‌= మంచుకొండ చరియల్లో; 
వేయువత్సరములు= వేయ్యేళ్ళు; అధికనియతి మెయిన్‌= ఎంతో నియమంతో; తపమున్‌= తపస్సును; ఒనరించి= చేసి; నిష్టన్‌= 
ఎడతెగని శ్రద్దతో; క్రతువు చేసెన్‌= యాగం చేశాడు; అశేషలోక= అన్ని లోకాలకూ; భీతికరము+అగు= అదురు పుట్టించే; 
ఉగ్రభూతము+ఒకటి= భయంకరమైన ఒక భూతం; ప్రాంశుకృష్ణము+ఐ= పొడవాటి నల్లటి; దంష్ట్రలు= కోరలు; ప్రజ్వరిల్లన్‌= 
ఒప్పగా; ఆ+అగ్నిన్‌= ఆ నిప్పులోనుండి; పుట్టెన్‌= పైకి వచ్చింది. 
తాత్సర్యం: ఆ నకులుడితో భీష్ముడు ఇట్టా అన్నాడు. బ్రహ్మ లోకాలనూ, జంతుజాలాన్నీ పుట్టించాడు. దేవతలూ 
మనుష్యులూ మొదలుగాగల ప్రాణులన్నీ (బ్రహ్మదేవుడు నియమించినట్టుగా బ్రతుకుతున్నాయి. రాక్షసులు 
న్యాయం తప్పి దేవతలను మునులను పీడించటం ఎక్కువైంది. అందువలన మంచుకొండచరియలలో 
(బ్రహ్మదేవుడు వెయ్యేళ్లపాటు తపస్సు చేశాడు. ఆ తరువాత నిష్టగా యాగం చేశాడు. ఆ అగ్నిగుండంలోనుండి 
మొత్తం (ప్రపంచానికి అదురుపుట్టేటట్టు ఒక పెద్ద భూతం పైకి వచ్చింది. ఆ భూతం పొడవాటి నల్లటి కోరలతో 
ఉన్నది. 
ఆ. అప్పు డిను(డు మాసె, ననిలుండు సుడివడి । వీచె, నుల్కలురలె, వెజం దలంకు 

సురల మునుల. జూచి సరసిజభవు( 'డిది | నాదుమతమ యొండు గాదు వినుండు. 443 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఇనుండు= సూర్యుడు; మాసెన్‌= మసకబారాడు; అనిలుండు= గాలి; సుడివడి= 
సుళ్ళు చుట్టుకొని; వీచెన్‌= విసరింది; ఉల్కలు= నిప్పురవ్వలు; ఉరలెన్‌= రాలిపడ్డాయి; వెణన్‌= భయంతో; తలంకు= వణకుతున్న; 
సురలన్‌= దేవతలను; మునులన్‌= బుషులను; చూచి; సరసిజభవు(డు= (బ్రహ్మ; ఇది= ఈ పెనుభూతం; నాదుమతము+అ= 
నా తలపే; ఒండు+కాదు= మరొకటి కాదు; వినుండు= ఆలకించండి. 


తాత్పర్యం: ఈ భూతం పుట్టిన సమయంలో సూర్యుడు మసకబారాడు, సుడిగాలి విసురుగా కొట్టింది, నిప్పురవ్వలు 
రాలిపడ్డాయి, దేవతలూ, మునులూ భయంతో వణకిపోతున్నారు. అది చూచి బ్రహ్మదేవుడు 'దీనిని నేనే పుట్టించాను. 
మరొకటి కాదు. వినండి. 


వ. ఇది రాక్షస నాశంబునకుం దోంచిన యుత్వాతంబు; లోకంబుల రక్షింపను రాక్షసుల వధియింపను 
సాధనంబుగా ఖడ్గంబు( గల్పించితి నని పలుక, నా భూతం బారూపంబు విడిచి ఖడ్దాకృతి గైకొని తన 
మెటుంగులు దిక్కులు దీటుకొనం బొల్చిన. 444 

ప్రతిపదార్థం: ఇది= ఈ పెద్ద భూతం; రాక్షస నాశంబునకున్‌= రాక్షసుల చేటుకొరకు; తోంచిన= పుట్టిన; ఉత్సాతంబు= అరిష్టం; 

లోకంబులన్‌= లోకాలన్నిటినీ; రక్షింపను= కాపాడటానికీ; రాక్షసులన్‌= రక్కసులను; వధియింపను= చంపటానికీ; సాధనంబుగాన్‌= 

పనిముట్టుగా; ఖడ్గంబున్‌= కత్తిని; కల్పించితిని= పుట్టించాను; అని పలుకన్‌= అని చెప్పగా; ఆ భూతంబు= ఆ భూతం; ఆ 

రూపంబున్‌= ఆ ఆకారాన్ని; విడి= వదలి; ఖడ్డాకృతి= కత్తి రూపాన్ని; కైకొని= పొంది; తన మెణుంగులు= తన కాంతులు; 

దిక్కులు దీటుకొనన్‌= అంతటా (ప్రసరించేటట్టు; పొల్ఫినన్‌= కనబడగా. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 479 


తాత్సర్యం: ఈ భూతం రాక్షసుల చావుకొరకు పుట్టిన ఉపద్రవం. లోకాలను ఆదుకొనటానికీ, రాక్షసులను 
చంపటానికీ తగ్గ పనిముట్టు ఈ కత్తి. అందుకే దీనిని కల్పించాను" అనగానే ఆ భూతం కత్తి రూపం ఎత్తింది. 
తన కాంతులు నాలుగు దిక్కులకూ విరజిమ్ముతూ కనబడగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క కమలాసనుండు నిజ చి। త్తము భక్తి మయంబు సేసి తలంచె; హరుని ఫా 
లము కంటి మంటతో న । య్యమరవరదు. డేగుదెంచె నచటికి నెమ్మిన్‌. 445 


ప్రతిపదార్థం: కమలాసనుండు= (బ్రహ్మ; నిజచిత్తము= తన మనస్సును; భక్తిమయంబు+చేసి= భక్తిపూరితంచేసి, హరునిన్‌= 
శివుడిని; తలణెన్‌= స్మరించాడు; ఆ అమరవరదుండు= దేవతలు కోరింది ఇచ్చే శివుడు; ఫాలము= నుదుటిలోని; కంటి 
మంటతోన్‌= కంటి సెగతో; అచటికిన్‌= అక్కడకు (బ్రహ్మ ఉన్నచోటుకు); నెమ్మిన్‌= (ప్రీతితో; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు తన మనస్సును భక్తి పూరితం చేసి శివుడిని ధ్యానించాడు. అప్పుడు దేవతల కోరికలు 
తీర్చే శివుడు నుదుటి కంటి మంటతో (బ్రహ్మ ఎదుటకు ప్రీతితో వచ్చాడు. 


ఉ. వచ్చిన దత్పదాంబురుహవందనపూర్వముగా6(గ౧6 బద్మజుం 
డిచ్చె(గృపాణ; మవ్విభు. డహీన సముద్యమలీల( గ్రాలుచుం 
బుచ్చికొనంగ నా సభ యపూర్వ మనఃప్రమదంబుతోడి పే 
రచ్చెరువాటు నొందె నటు లయ్యసిC గైకొని మేను వెంచుచున్‌. 446 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= రాగా; తద్‌= ఆ శివుడి; పద+అంబురుహ= పాద పద్మాలకు; వందన పూర్వము+కాంగన్‌= మొక్కటంతో 
పాటుగా; పద్మజుండు= (బ్రహ్మ; కృపాణమున్‌= కత్తిని; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ విభుండు= ఆ శివుడు; అహీన= ఎంతో; 
సముద్యమలీలన్‌= పెద్ద ఎత్తున; (క్రాలుచున్‌= వెలిగిపోతూ; పుచ్చికొనంగన్‌= తీసికొనగా; ఆ సభ= ఆ కొలువు; అపూర్వ= 
ఇంతకుమునుపు ఎన్నడూ లేని; మనఃప్రమదంబుతోడి= సంతోషించిన మనస్సుతో; పేరు+అచ్చెరువాటున్‌= ఎంతో వింతను; 
ఒందెన్‌= పొందింది; అటులు= అట్టా; ఆ+అసిన్‌= ఆ కత్తిని; కైకొని= చేతపట్టుకొని; మేను పెంచుచున్‌= ఒంటిని పెద్దది చేస్తూ. 


తాత్పర్యం: అట్లా అగపడగానే ఆ బ్రహ్మ శివుడికి మొక్కాడు. కత్తిని చేతిలో పెట్టాడు. ఆ శివుడూ ఎంతో ఉన్నతంగా 
వెలిగిపోతూ ఆ కత్తిని తీసికొన్నాడు. ఆ సభ కూడా ఎపుడూ లేనంత ఇదిగా సంతోషపడింది. వింతపడింది. అట్లా 
ఆ కత్తిని చేతపుచ్చుకొన్న ఆ శివుడు తన ఆకారాన్ని పెంచుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హరు(డు బెట్టుగ నవ్వి పెల్లారుటయును । విని సముద్దతరయమున దనుజకోటి 

మునుగ6 బఅతెంచి తా(కిన మునుముకొని వ । ధించి యిల యెల్ల నెత్తుట ముంచె నతడు. 447 
ప్రతిపదార్థం: హరుండు= శివుడు, బెట్టుగన్‌= బిగ్గరగా; నవ్వి; పెల్లు+ఆర్చుటయును= ఉత్సాహంకోొద్దీ పెద్దపెద్దగా కేకలు పెట్టగా; 
విని= ఆలకించి; దనుజకోటి= రాక్షసులమూక; సముద్దత రయమునన్‌= ఎంతో వేగంగా; మునుగన్‌= ముందుగా; పజతెంచి= 


పరుగెత్తి వచ్చి; తాంకినన్‌= ఎదుర్కొనగా; అతండు= శివుడు; మునుముకొని= వరసపెట్టి; వధించి= చంపి; ఇల+ఎల్లన్‌= నేలనంతా; 
నెత్తుటన్‌= రక్తంతో; ముంచెన్‌= తడిపాడు. 


తాత్సర్యం: శివుడు ఫకాలున నవ్వి పెద్దగా బొబ్బలు పెట్టాడు. ఆ కేకలు రాక్షసుల చెవిన బడ్డాయి. ఆ వెంటనే 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


రాక్షసులమూక పరుగుపెట్టి వచ్చి ముందుగా ఎదుర్కొనగా శివుడు కత్తితో కలియబడ్డాడు. వరసపెట్టి నరికి 
నేలనంతా నెత్తురుమయం చేశాడు. 


ఉ.  దైత్యుల నిట్లు గీటడంచి ధర్మము నిల్పి ప్రసన్నమూర్తి సాం 
గత్యము నొంది యప్పరమకారుణికుండు త్రిలోకరక్షణౌ 
దాత్త్యమునన్‌ వెలుంగు హరి దద్దయు వేడుక బిల్వం బంచి సం 
ప్రీత్యభిరాముం డై యొసంగెం బెంపుగ నమ్మహనీయఖడ్గమున్‌. 448 


ప్రతిపదార్థం: అప్పరమకారుణికుండు= గొప్పజాలి చూపే ఆ శివుడు; దైత్యులన్‌= రాక్షసులను; ఇట్టు= ఇట్లా; గీటు+అడంచి 
చంపి; ధర్మము నిల్సి= ధర్మాన్ని నిలబెట్టి; ప్రసన్నమూర్తి= శాంతాకారంతో; సాంగత్యమున్‌+ఒంది= చేరికపొంది; త్రిలోక రక్షణ= 
ముల్లోకా (స్వర్గం, భూలోకం, పాతాళం)లను కాపాడే; జౌదాత్త్యమునన్‌= గొప్పతనంచేత; వెలుంగు= ఒప్పే; హరిన్‌= విష్ణువును; 
తద్దయున్‌ వేడుకన్‌= ఎంతో ఉత్సాహంతో; పిల్వన్‌+పంచి= రప్పించి; సంపీతి= సంతోషంతో; అభిరాముండు+ఐ= ఒప్పేవాడై; 
ఆ+మహనీయ ఖడ్గమున్‌= ఆ గొప్పకత్తిని; పెంపుగన్‌= గౌరవంగా; ఒసలాన్‌= ఇచ్చాడు. 


తాత్సర్యం: అట్లా ఆ శివుడు రాక్షసులను చంపి ధర్మం నిలబెట్టాడు. ప్రసన్ను డయ్యాడు. స్వర్గ మర, పాతాళలోకాలను 
ఎంతో బాగా కాపాడే విష్ణువును వేడుకపడి పిలిపించాడు. ఎంతో సంతోషంగా ఆ గొప్ప కత్తిని అతడి చేతికి ఇచ్చాడు. 


వ. అ ట్లొసంగినం గైకొని దుష్టదమనం బాచరించుచు నుండెడు నవ్విష్ణుండు మహాస్తరూపంబగు 
నయ్యాయుధంబు పదంపడి మరీచి కొసంగె; మరీచి భార్గవునకు, భార్గవుం డనేకమునులకు, మును 
లింద్రునకు, నింద్రుండు లోకపాలురకు నొసంగె(;గ్రమంబున మనుప్రభృతులైన మాన వేంద్రులు వడసి నిజసంతతి 
కినిచ్చుచు వచ్చి; రందు దుష్యంతుండు భరతున కిచ్చె; నా భరతవంశంబునందు ఖడ్గ సంప్రదాయంబు గలిగి 
వచ్చె; నొక ముని యనుగ్రహింప ద్రోణుం డధిగమించి కృపున కిచ్చె4 గృపునిచేత మీ రేవురుం బడసితిరి; 
విశేషించి యీ విద్యయం దత్యంతాదరణవంతుండ వగుటంజేసి దీనివలన వెలసితివి నిస్తింశంబునకు 
నక్షత్రంబు గృత్తిక యగ్ని యధిదేవత గురుండు రుద్రుం' డని చెప్పి వెండియు నిట్లను 'నసి విశసనంబు ఖడ్గంబు 
తీక్టధారంబు దురాసదంబు శ్రీగర్ణంబు విజయంబు ధర్మపాలనంబన నెనిమిది పూజ్యనామంబులం బర(గి 
కృపాణంబు ప్రహరణంబులోనం బ్రధానంబై నెగడుచుండు. 449 


ప్రతిపదార్థం: అట్టు= అట్లా; ఒసంగినన్‌= ఇవ్వగా; కైకొని= పుచ్చుకొని; దుష్టదమనంబు= చెడ్డవాళ్ళను చంపటం; 
ఆచరించుచున్‌+ఉండెడు= చేస్తూండే; ఆ+విష్ణుండు= ఆ విష్ణువు; మహా+అ(స్తరూపంబు+అగు= గొప్ప అస్త్రం వంటిది అయిన; 
ఆ+ఆయుధంబున్‌= ఆ కత్తిని; పదంపడి= ఆ తరువాత; మరీచికిన్‌= మరీచిమునికి; ఒసంగెన్‌= ఇచ్చాడు; మరీచి= మరీచి ముని; 
భార్గవునకున్‌= పరశురాముడికి; భార్గవుండు= పరశురాముడు; అనేకమునులకున్‌= చాలామంది బుషులకు; మునులు= ఆ 
మునులు; ఇం(ద్రునకున్‌= ఇం(ద్రుడికీ; ఇంద్రుండు= ఆ ఇంద్రుడు; లోకపాలురకున్‌= దిక్సాలకులకు; ఒసంగెన్‌= ఇచ్చాడు; 
క్రమంబునన్‌= వరసగా; మనుప్రభృతులు+ఐన= మనువు మొదలైన; మానవేం(ద్రులు= రాజులు; పడసి= పొంది; నిజసంతతికిన్‌= 
తమ వంశీకులకు; ఇచ్చుచున్‌+వచ్చిరి= ఇచ్చుకుంటూ వచ్చారు; అందున్‌= వాళ్ళల్లో; దుష్యంతుండు= దుష్యంత మహారాజు; 
భరతునకున్‌= భరతుడికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు; ఆ భరతవంశంబునందున్‌= ఆ భరతకులంలో; ఖడ్గ సంప్రదాయంబు= కత్తి ఇచ్చుకొనే 
ఆచారం; కలిగి వచ్చెన్‌= ఉంటూ ఉంది; ఒక ముని= ఒక బుషి అను(గ్రహింపన్‌= దయ చూపగా; ద్రోణుండు= ద్రోణాచార్యుడు; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 481 


అధిగమించి= పొంది; కృపునకున్‌+ఇచ్చెన్‌= కృపుడికి ఇచ్చాడు; కృపునిచేతన్‌= కృపుడివలన; మీరు ఏవురున్‌= మీ ఐదు మంది; 
పడసితిరి= పొందారు, విశేషించి= మీదు మిక్కిలి; ఈ విద్యయందున్‌= ఈ కత్తి విద్యలో; అత్యంత ఆదరణ వంతుండవు+అగుటన్‌+చేసి= 
ఎక్కువ గౌరవం కలవాడవు కాబట్టి; దీని వలనన్‌= ఈ విద్యవలన; వెలసితివి= ప్రకాశించావు; ని(స్తింశంబునకున్‌= కత్తికి; నక్షత్రంబు= 
నక్షత్రం; కృత్తిక; అగ్ని= అగ్గి; అధిదేవత= కాపాడే దేవత; గురుండు= ఉపదేశకుడు; రుద్రుండు= శివుడు; అని చెప్పి; వెండియున్‌= 
మళ్ళీ; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; అసి= కత్తి; విశసనంబు= చంపేది; ఖడ్గంబు= నరికేది; తీక్షధారంబు= మంచి పదునుతో 
ఉండేది; దురాసదంబు= ఎదిరించలేనిది; శ్రీగర్భంబు= లోపల సిరులు కలది; విజయంబు= గెలుపు కలిగించేది; ధర్మపాలనంబు= 
ధర్మాన్ని కాపాడేది; అనన్‌= అనేటట్టు; ఎనిమిది పూజ్యనామంబులన్‌= కొల్వదగ్గ ఎనిమిది పేర్ల చేతా; పరంగి= ఒప్పి; కృపాణంబు= 
కత్తి; ప్రహరణంబులలోనన్‌= ఆయుధాలలో; (ప్రధానంబు+ఐ= ముఖ్యమై; నెగడుచుండున్‌= ప్రసిద్ది కెక్కింది. 
తాత్పర్యం: చెడ్డవాళ్ళను రూపుమాపే విష్ణువు ఆ కత్తిని శివుడు ఇవ్వగానే అందుకొన్నాడు. ఆ గొప్ప కత్తిని ఆ తరువాత 
విష్ణువు మరీచికి ఇచ్చాడు. మరీచి పరశురాముడికీ, పరశురాముడు మునులకూ, ఆ మునులు ఇంధద్రుడికీ, ఇంద్రుడు 
దిక్సాలకులకు ఇచ్చారు; వరసగా మనువు మొదలైన రాజులు తమ సంతానానికి ఇస్తూ వచ్చారు. వాళ్ళల్లో దుష్యంతుడు 
భరతుడికి ఇచ్చాడు. ఆ భరతకులంలో కత్తిని ఇచ్చుకొనే ఆచారం ఏర్పడింది. దాన్ని ఓ ముని దయవలన ద్రోణుడు 
సంపాదించాడు. ఆ (ద్రోణుడు కృపుడికి ఇచ్చాడు. అతడినుండి మీ ఐదుమందీ పొందారు. ఈ కత్తి విద్యను నీవు 
మన్నించినవాడ వవటం వలన పేరుపొందావు; ఈ కత్తికి నక్షత్రం కృత్తిక. కాపాడే దేవత అగ్ని. గురువు శివుడు. అని 
చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. అసి, విశసనం, ఖడ్గం, తీక్ష ధారం, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలనం - 
అనే ఎనిమిది మారుపేర్లతో వాడుక పడింది. ఆయుధా లన్నిట్లోకి ముఖ్యమైందిగా పేరు పడింది. 
క. సుమహిత మగు నీ ఖడ్డా।! గమమగు పుణ్యకథ వినగ6 గాంచిన పురుషుం 

డమితయశంబును నధిక । ప్రమదంబును సద్దతియును బడయు. గుమారా! 450 
ప్రతిపదార్థం: కుమారా!= బాబూ నకులుడా!; ఈ ఖడ్గ ఆగమము= ఈ కత్తి రాకకు సంబంధించినది; అగు= అయిన; పుణ్యకథ= 
పుణ్యం కలిగించే కథ; సుమహితము+అగున్‌= దివ్యమైనదవుతుంది; వినంగన్‌+కాంచిన= విన్న; పురుషుండు= మనిషి 
అమితయశంబును= ఎంతో కీర్తినీ; అధిక ప్రమదంబును= ఎంతో సంతోషాన్ని; సద్గతియున్‌= ఉత్తమలోకాన్నీ (స్వర్గాన్ని); పడయున్‌= 
పొందుతాడు. 
తాత్పర్యం: ఖడ్గవిద్యా సంబంధం అయిన (ఖడ్గవేశం అనదగిన) ఈ పుణ్యకథ దివ్యమైనది. ఈ కథను విన్నవాడు 
ఎంతో కీర్తిమంతు డవుతాడు. సంతోషంగా ఉంటాడు. పుణ్యలోకాలు పొందుతాడు”. 


క అనియిట్లు నకులునకు భీ । ష్ముని చెప్పిన కథ సుచిత్తమున విని కుంతీ 

తనయాగ్రజుండు పురికిం । జనియెడు ప్రొ ద్దగుడు వినయ సంభ్యృతు( డగుచున్‌. 451 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్టా నకులునకున్‌= నకులుడికి; భీష్ముని చెప్పిన కథ= భీష్ముడు చెప్పిన కథ; సుచిత్తమునన్‌= 
మంచి మనస్సుతో; విని= ఆలకించి; కుంతీతనయ+అగ్రజుండు= కుంతీకుమారులలో మొదటివాడు ధర్మరాజు; పురికిన్‌= 
పట్టణానికి; చనియెడు= వెళ్ళే; (ప్రొద్దు+అగుడున్‌= వేళ కాగా; వినయసంభృతుండు+అగుచున్‌= అణకువ కలవాడవుతూ. 


తాత్సర్యం: ఇట్లా నకులుడికి భీష్ముడు తాత చెప్పిన కథ అంతా ధర్మరాజు మనస్సు పెట్టి విన్నాడు. హస్తినాపురం 
వెళ్ళే వేళ కావటంతో ఎంతో అణకువగా. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. సముచితంబుగా నమ్మహాతుని వీడ్కొని చని, యోగ్యవర్తనంబు లాచరించి, వినోదగోష్టి నుండి విదురునిం 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


దమ్ముల నుపలక్షించి ధర్మార్థకామంబులయం దుత్తమమధ్యమాధమత్వ నిరూపణంబు సేయుండు చూతి 

మని పల్కిన నవ్విభునకు విదురుం డిట్లనియె. 452 
ప్రతిపదార్థం: సముచితంబుగాన్‌= తగ్గట్టుగా; ఆ+మహాత్మునిన్‌= ఆ భీష్ముడిని; వీడ్కొని= పోయి వస్తానని చెప్పి; చని= వెళ్ళి; 
యోగ్యవర్తనంబులు= చేయాల్సిన పనులు; ఆచరించి= చేసి; వినోదగోస్టిన్‌= ఆనంద సల్లాపాలతో; ఉండి; విదురునిన్‌= విదురుడిని; 
తమ్ములన్‌= తమ్ములను; ఉపలక్షించి= చూచి; ధర్మార్థకామంబులయందున్‌= ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలలో; 
ఉత్తమ, మధ్యమ, అధమత్వం= ఎక్కువది. నడిమిది, తక్కువది ఏదో; నిరూపణంబు+చేయుడు= తీర్పు ఇవ్వండి; చూతము+అని= 
చూద్దాం అని; పల్కినన్‌= అడుగగా; ఆ+విభునకున్‌= ఆ ధర్మరాజుతో; విదురుండు= విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడికి వెళ్ళివస్తా నని చెప్పి ఇంటికిపోయి చేయవలసినపనులన్నీ చేశాడు. ఆనందసల్ల్హాపాలతో 
విదురుడినీ తమ్ముళ్ళనూ చూచి ధర్మార్థ కామాలలో ఏది ఎక్కువదో, ఏది నడిమిదో, ఏది తక్కువదో తీర్పు 
ఇవ్వండి చూద్దాం” అన్నాడు. విదురుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


ధర్మజునితో విదురాదులు ధర్మార్థ కానుంబుల తారతమ్యంబు సెప్పుట (సం. 12-161-4) 


క “విను ధర్మంబున ధనమగు, | ధనమున సెద్దించు6 గామతంత్రం, బటు గా 
వున మధ్యమంబు నధమము । ధన కామము; లుత్తమంబు ధర్మం బధిపా!' 453 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; విను(ము)= ఆలకించుము; ధర్మంబునన్‌= ధర్మంవలన; ధనము= ధనం; అగును= 
కలుగుతుంది; ధనమునన్‌= ధనంవలన; కామతంత్రంబు= కామంతంతు; సిద్దించున్‌= ఫలిస్తుంది; అటు కావునన్‌= 
అందువలన; ధనము= ధనం; మధ్యమంబు= రెంటినడిమిది; కామము= కామం; అధమము= తక్కువది; ధర్మంబు= ధర్మం; 
ఉత్తమంబు= మేలైనది. 


తాత్పర్యం: ధర్మాన్నిబట్టి ధనం, ధనంవలన కామంతంతూ కలుగుతుంది. కాబట్టి ధనం నడిమిది. ధర్మం మేలైనది. 
కామం నీచమైంది”. 


చ. అనవుడుం బార్జు డిట్టులను 'నర్దము మూలము ధర్మకామవ 

ర్తనముల; కట్లు గాకయు విరక్తతనొంది జటాదిధారణం 

బున( జరియించువారికిని భూవర! యర్థము దేహకృత్య సా 

ధన మసురేజ్య కణ్వులును దానిన మేలని పూని చెప్పరే. 454 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; పార్టుడు= అర్జునుడు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ధర్మకామవర్తనములకున్‌= ధర్మం 
యొక్క, కామంయొక్క ఉనికికి; అర్థము= ధనం; మూలము= ఆధారం; అట్టు+కాకయున్‌= అట్టా కాకుండా; విరక్తతన్‌= వైరాగ్యాన్ని; 
ఒంది= పొంది; జట+ఆదిధారణంబునన్‌= జడలు మొదలైనవి ధరించి; చరియించువారికిని= తిరిగేవారికీ; భూవర!= రాజా!; 
అర్థము= ధనం; దేహకృత్యసాధనము= శరీరంచేత చేయదగ్గదానికి ఉపకరణం; అసురేజ్య= రాక్షస గురువగు శుక్రుడూ; కణ్వులును= 
కణ్వమునీ; దానిన= ధనాన్నే; మేలు+అని= మంచిది అని; పూని= పనిగట్టుకొని; చెప్పరే= చెప్పలేదా. 
తాత్పర్యం: అర్జునుడు ఇట్లా అన్నాడు. 'ధర్మకామాల స్థితికి మూలం ధనమే. అట్టాకాకుండా విరక్తిపొంది జటలతో 
తిరిగే సన్న్యాసుల దేహయాత్రకు పనిముట్టు ధనం. శు(క్రుడూ, కణ్వమునీ పనిగట్టుకొని ధనం మేలని చెప్పలేదా? 


వ. కావున నర్ధంబు ప్రధానం) బనుటయు నకుల సహదేవు లేకవాక్యత నిట్లనిరి. 455 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 483 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అర్థంబు= ధనం; ప్రధానంబు= ముఖ్యమయినది; అనుటయున్‌= అనగానే; నకుల సహదేవులు= 
నకులుడూ, సహదేవుడూ; ఏకవాక్యతన్‌= ఒకేమాటగా; ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 
తాత్సర్యం: కాబట్టి ధనం ముఖ్యం” అనగానే నకుల సహదేవు లిద్దరూ ఒక్కసారిగా ఇట్టా అన్నారు. 
తే. అర్ధ ధర్మంబు లితరేతరాశ్రయములు । గాన వానిలో నొకం డూ(దు మానవేంద్రు 

జగము పోకుల( బుచ్చు నసంభృతార్గు( । డైన వానికి. గామమ ప్రాప్యమరయ. 456 


ప్రతిపదార్థం: అర్థధర్మంబులు= అర్థం, ధర్మం; ఇతర+ఇతర= ఒకదానికొకటి; ఆశ్రయములు= ఆధారపడి ఉన్నాయి; కానన్‌= 
కాబట్టి; వానిలోన్‌= ఆ రెంటిలో; ఒకండు+ఊందు= ఒకదాన్నే పట్టుకొని ఉండే; మానవ+ఇం(ద్రున్‌= రాజును; పోకులన్‌+పుచ్చును= 
నాశనం చేస్తుంది; అసంభృత+అర్జుండు+ఐనవానికిన్‌= పుష్కలంగా ధనంలేనివాడికి; అరయన్‌= విచారించగా; కామము= కామం; 
అప్రాప్యము= పొందరానిది. 

తాత్పర్యం: ధర్మార్థాలు రెండూ ఒక దానిమీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ రెంటిలో ఏదో ఒకటి 
అవలంబించే రాజునకు చేటు కలుగుతుంది. చేతినిండా డబ్బు లేనివాడికి కామం అందనిది. 


క తమలో సరి ధర్మము న । రము నర్ధంబునకు€ గామతంత్రము ఫలరూ 
పము గావున నప్పురుషా । ర్థమునుం గొనియాడవలయు ధరణీనాథా!' 457 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; ధర్మమున్‌= ధర్మమూ; అర్థమున్‌= అర్థమూ; తమలో సరి= వాటికి అవేసాటి; కామతం(త్రము= 
కామంతంతు; అర్థంబునకున్‌= ధనానికి; ఫలరూపము= ఫలంవంటిది; కావునన్‌= కాబట్టి; ఆ పురుషార్థమునున్‌= ఆ ధర్మాన్ని; 
కొనియాడవలయున్‌= పొగడాలి. 


తాత్పర్యం: ధర్మరాజా! ధర్మానికి అర్థం, అర్థానికి ధర్మం సరిసాటి. ధనానికి ఫలరూపంవంటిది కామంతంతు. 
కాబట్టి ధర్మం అనే పురుషార్థం అన్నిటికంటె ఉత్తమమైనది”. 
వ. అనిన విని పవననందనుం డిట్లనియె. 458 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పవన నందనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్పర్యం: అది విన్న భీముడు ఇట్టా అన్నాడు. 
క. “దధిసారము చందంబున । నధిపా! ధర్మార్థ సారమగు కామరసం 

బధమ మను తలపు సుఖసం । విధానబాహ్య మని నీ వివేకమ యెజుంగున్‌. 459 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; దధిసారము చందంబునన్‌= పెరుగులోని వెన్నవలె; ధర్మ+అర్థ= ధర్మం అర్థం అనే రెండు 
పురుషార్ణాల; సారము+అగు= నిగ్గు అయిన; కామరసంబు= కామసారం; అధమము+అను= నీచమైనది అనే; తల(పు= భావన; 
సుఖసంవిధాన= సుఖవర్తనానికి; బాహ్యము= వెలుపలిది, వెలియెనది; అని; నీ వివేకము+అ= నీ తెలివే; ఎటు(గున్‌= తెలియును. 
తాత్సర్యం: పెరుగులో సారంగా ఉండే వెన్నవలె ధర్మార్థాలలో కామరసం సారంగా ఉంటుంది. అది చాలా 
నీచమైనదనే భావన, సుఖంగా (బ్రతకటానికి వెలి అయిందని నీ తెలివే నీకు తేటపరుస్తుంది. 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


క విను మళ యలరునం దేనియం | గొనుగతి నత్యంత సుఖము గొననగు6 గామం 
బున నధిక సుఖము లొందని । జను సిరి తాం గొల్లులేని సస్యమ కాదే! 460 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అళి= తుమ్మెద; అలరునన్‌= పువ్వులోని; తేనియన్‌= తేనెను; కొనుగతిన్‌= ఆరగించే 
విధంగా; అత్యంత సుఖము= ఎంతో హాయిని; కొనన్‌+అగున్‌= పొందవచ్చును; కామంబునన్‌= కామంవలన; అధిక సుఖములు= 
ఎక్కువ సౌఖ్యాలు; తాన్‌+ఒందని= తాను అనుభవించని; జనుసిరి= మనిషి సంపద; కొల్చులేని= తాలుగింజలు గల (ధాన్యంలేని); 
సస్యమ కాదే= పైరువంటిదే కదా. 


తాత్పర్యం: విను తుమ్మెద పువ్వులోని తేనెను ఆరగించినట్టు మనిషి ఎక్కువ సౌఖ్యం పొందాలి. కామంవలన 
మరింత సౌఖ్యం పొందనివాడి సొత్తు చచ్చుగింజలు గల పంటవలె ఎందుకూ పనికిరాని దవుతుంది. 


తే. అనఘ! ధర్మార్థకామంబు లందు నొకట । నర్జి( దగిలిన మానవుం డధము(; డొకటి 
మాని వర్తించు నాతడు మధ్యముండు; । నడపు నన్నింటి నుత్రమనాయకుండు.” 461 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యవంతుడా!; ధర్మ+-అర్థ+కామంబులందున్‌= ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలలో; ఒకటన్‌= 
ఒకదాన్నే; అర్హిన్‌= కోరికతో; తగిలిన= ఆశ్రయించిన; మానవుండు= మనిషి అధముండు= నీచుడు; ఒకటి మాని= మూడిట్లో 
ఒకటి వదులుకొని (రెంటిని ఆశయించి); వర్తించు+ఆతండు= సంచరించేవాడు; మధ్యముండు= నడిమివాడు; ఉత్తమ 
నాయకుండు= మేలైనవాడు; అన్నింటిన్‌= ధర్మార్థ కామాలు మూడిటినీ; నడపున్‌= ఆచరిస్తాడు. 
తాత్పర్యం: పుణ్యవంతుడా! ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలలో ఒక్కటి అవలంబించేవాడు అధముడు. 
ఒకటి కాక రెంటిని ఆచరించేవాడు నడిమివాడు; మూటినీ నడిపేవాడు ఉత్తముడు”. 


క. అని యిట్లందటు( జెప్పంగ । విని చిబునవ్వున ముఖారవిందము చెలువం 

బినుమడిగా ధర్మజు డి । ట్లను వారల గలయఈ జూచి యాదర మెసంగన్‌. 462 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇట్టా; అందటున్‌= అంతమంది; చెప్పంగన్‌= తెలుపగా; విని= ఆలకించి; చిజునవ్వునన్‌= పిన్న నవ్వుతో; 
ముఖారవిందము= మొగం అనే కమలం; చెలువంబు= సొగసు; ఇనుమడిగాన్‌= రెండింతలు కాగా; ధర్మజుండు= ధర్మరాజు; 
వారలన్‌= వారిని; కలయన్‌+చూచి= పారచూచి; ఆదరము= (పేమ; ఎసంగన్‌= మరింత కలుగగా. 
తాత్సర్యం: అంటూ అంతమంది చెప్పగా విన్నాడు. ధర్మరాజు ముఖంలో అందం రెండింతలయింది. చిరునవ్వు 
నవ్వుతూ వాళ్ళను కలయచూశాడు. మరింత ప్రేమతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. ఏ నడిగిన తెజింగునకు విదురుని వాక్యంబు సిద్దాంతంబు; దక్కటివారి వచనంబులు నొక్కక్కమెయి 
నాదరణీయంబు; లదియట్లుందె; నా మతంబు వినుండు. 463 


ప్రతిపదార్థం: ఏను= నేను; అడిగిన= తెజంగునకున్‌= ప్రశ్నించిన విధానానికి; విదురుని వాక్యంబు= విదురుడి మాట; సిద్దాంతంబు= 
తుదిమాట; తక్కటివారి= మిగతావారి; వచనంబులున్‌= మాటలూ; ఒక్కొక్క మెయిన్‌= ఒక్కొక్క తీరుగా; ఆదరణీయంబులు= 
మన్నించదగ్గవి; అది అట్టు+ఉండెన్‌= అది అట్టా ఉండనిండు; నా మతంబు= నా అభిప్రాయం; వినుండు= ఆలకించండి. 
తాత్పర్యం: నే నడిగినదానికి విదురుడి మాటే ప్రమాణం. మిగతావారి మాటలు ఒక్కొక్కరీతిగా ఆచరించదగ్గవి. 
అది అట్లా ఉండనిండు. నా అభిప్రాయమూ వినండి. 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 485 


క భూతములు జరామరణో । పేతంబులు గాన మోక్ష మెద గోరుట మే; 
లాతతవర్గ త్రయ సం । జాత మనోదుఃఖభారసహు( డగు కంటెన్‌. 464 


ప్రతిపదార్థం: భూతములు= ప్రాణికోటి; జరా= ముసలితనంతోనూ; మరణ= చావుతోనూ; ఉపేతంబులు= కూడినవి; కానన్‌= 
కాబట్టి; ఆతత= విస్తరించి ఉన్న; వర్గ్షత్రయజాత= ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాల వలన; సంజాత= పుట్టిన; మనో దుఃఖభార= 
మనస్సులో పుట్టే బాధల బరువులను; సహు(డు+అగుకంటెన్‌= ఓర్చుకొని ఉండటం కంటె; ఎదన్‌= మనస్సులో; మోక్షమున్‌+కోరుట= 
ముక్తిని కోరుకొనటం; మేలు= మంచిది. 

తాత్పర్యం: (ప్రాణికోటికి అంతా చావు, ముసలితనం తప్పుదు. విస్తరించి ఉన్న ధర్మార్థ కామాలు మానసిక వేదనలు 
కలిగిస్తాయి. వాటిని ఓర్చుకొని ఉండటంకంటె ముక్తిని కోరుకొనటం మంచిది. 


వ. అది గోరిన దొరకొనునే? యందు మేని. 465 
ప్రతిపదార్థం: అది= ఆ మోక్షం; కోరినన్‌= కావాలనుకొంటే; దొరకొనునే?= లభిస్తుందా?; అందుము+ఏని= అనుకొనేటట్టయితే. 
తాత్సర్యం: మనం కోరుకొన్నంత మాత్రాన మోక్షం దొరుకుతుంది అనుకొంటె. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, మనమున ధర్మము నర్ధం । బును గామముం గీలుకొనక పొరపొచ్చెములై 
చన సుఖదుఃఖంబుల మద । మును దైన్యము. బొందకునికి మోక్షకర మగున్‌.” 466 


ప్రతిపదార్థం: మనమునన్‌= కోరికలేనివారి మనస్సులో; ధర్మమున్‌= ధర్మమూ; అర్థంబును= అర్థమూ; కామమున్‌= కామమూ; 


కీలుకొనక= నాటుకొనకుండా; పొరపొచ్చెములై చనన్‌= కపటములై చరించు; సుఖ దుఃఖంబులన్‌= సుఖదుఃఖాలతో; మదమును= 
పొగరున్నూ; దైన్యమున్‌= దీనత్వాన్నీ; పొందక+ఉనికి= పొందకుండటం; మోక్షకరము+అగున్‌= ముక్తిదాయక మవుతుంది. 


తాత్సర్యం: మనస్సులో ధర్మార్థ కామాలను నాటుకో నివ్వకూడదు. సుఖదుఃఖాలు అంటీ అంటకుండా వస్తూ పోతూ 
ఉంటాయి. కాబట్టి సుఖంచేత పొగరూ, దుఃఖంచేత దీనత్వం పొందకపోతే మోక్షం పొందినట్టే'. 


వ. అనిన విని వారలందటు నభినందించిరి; మటునా(డు నదీనందనుం గొలిచియుండి ధర్మనందనుండు 
“నరపతులకు వలయు వారును, వలవని వారును నెట్టెట్టి వా? రని యడిగిన నమ్మహాత్ముం డమ్మహీపతి 
కిట్లనియె. 467 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగానే; విని= ఆలకించి; వారలు+అందణున్‌= వారంతా; అభినందించిరి= పొగిడారు. మజునాండు= 
మరుసటినాడు; నదీనందనున్‌= భీషు డిని; కొలిచి+ఉండి; సేవించి; ధర్మనందనుండు= ధర్మరాజు; నరపతులకున్‌= రాజులకు; 
వలయువారును= కావలసినవారూ; వలవని వారును= అక్కరలేని వారూ; ఎట్టి+ఎట్టివారు+అని= ఎట్లాంటివారని; అడిగినన్‌= 
అడుగగా; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఆ+మహీపతికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: ధర్మరాజు మాటలు విని వారంతా అతడిని ఎంతో మెచ్చుకొన్నారు. ఆ మరునాడు ధర్మరాజు భీష్ముడిని 
సేవించాడు. 'రాజునకు కావలసినవారు, అక్కరలేనివారు ఎట్లాంటి వారై ఉంటారో చెప్పుమని అడిగాడు. భీష్ముడు 
ఇట్టా చెప్పాడు. 
ఉ. తాలిమి( బేర్చువారలును, ధర్మవిధిజ్ఞులు, సత్యవంతులున్‌, 

లోలత లేనివారు, మదలోభ నిరర్థక కోపహీనులు 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


న్మీల సమేతులుం బలుకనేర్దుట కార్యము కాన్సు పెంపుమైం 
జాలుట గల్లు భృత్యులును సంపద సేయుదు రాత్మభర్తకున్‌. 468 


ప్రతిపదార్థం: తాలిమిన్‌= ఓర్పుచేత; పేర్చువారలును= మీరినవారూ; ధర్మవిధిజ్ఞలు= ధర్మం తెలిసిన వారున్నూ; సత్యవంతులున్‌= 
సత్యం మాట్లాడే వారూ; లోలతలేనివారున్‌= నిలకడ గలవారూ; మద= పొగరును; లోభ= పేరాశయూ; నిరర్థక కోపహీనులున్‌= 
ఊరకే కోపమునూ లేనివారు; శీలసమేతులున్‌= మంచి నడవడి కలవారూ; పలుక నేర్చుట= మాటకారితనం ఉండే; కార్యముకాన్సు= 
పనులమీద (శ్రద్ద ఉండే; పెంపుమైన్‌*చాలుట= ఎక్కువ ఆనుకూల్యం; కల్ను= ఉండే; భృత్యులును= పరిజనులూ; ఆత్మభర్తకున్‌= 
తమసామికి; సంపద+చేయుదురు= ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. 


తాత్పర్యం: ఓర్పు కలవారూ, ధర్మశా(స్రాలు ఎరిగినవారూ, సత్యవంతులూ, చపలబుద్దిలేనివారూ, పొగరుగానీ, 
పేరాశగానీ, కోపంగానీ లేనివారూ, చక్కటి నడవడి కలవారూ, మాటకారితనం, పనులలో (శ్రద్ద ఎంతో ఆనుకూల్యం 
ఉండే సేవకులు తమ యజమానికి సకల సంపదలు పొందిస్తారు. 


ఉ.  క్రూరుండు లోభియున్‌ శరు(డు గొండియుండున్‌ జడుడుం గృతఘ్నుండున్‌ 
నేరనివాండు బొంకరియు నిందకు నోర్లు నతండు బందయున్‌ 
ధీరతలేమి దుర్మ్చయ మతివ్యసనత్వము. గల్లు వారలుం 
జేరువ నున్మి భూపతికి( జెట్ట యొనర్హు నరేశ్వరోత్తమా! 469 


ప్రతిపదార్థం: నరేశ్వర+ఉత్తమా!= రాజులలోకెల్ల ఉత్తముడా!; క్రూరుండు= కనికరం లేనివాడు; లోభియున్‌= దురాశాపరుడూ; 
శఠు(డున్‌= మూఢుడూ; కొండియు(డున్‌= చాడీలు చెప్పేవాడు; జడుండున్‌= మందకొడిగా ఉండేవాడు; కృతఘ్ను(డున్‌= చేసిన 
మేలు మరచిపోయేవాడు; నేరనివాండు= తెలివితేటలు లేనివాడు; బొంకరియున్‌= అబద్దాలాడేవాడు; నిందకున్‌+ఓర్చు+అతండున్‌= 
నిందలు పడేవాడూ; పందయున్‌= పిరికివాడూ; ధీరతలేమి= సాహసం లేనివాడూ; దుర్మయమూ= దుర్నీతీ; అతివ్యసనత్వమున్‌= 
మితిమీరిన చెడు అలవాట్లు; కల్గువారలున్‌= కలవారున్నూ; చేరువన్‌= దగ్గరగా; ఉన్కి= ఉండటం; భూపతికిన్‌= రాజునకు; 
చెట్ట= కీడు; ఒనర్చున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: క్రూరుడూ, పేరాశపరుడూ, మూర్చుడూ, చాడీలు చెప్పేవాడూ, మందగొడి, చేసిన మేలు మర్చిపోయేవాడూ, 
తెలివి మాలినవాడూ, అబద్దాలాడేవాడూ, నిందపడేవాడూ, పిరికివాడూ, తెగింపు లేనివాడూ, నీతిమాలినవాడూ, 
మితిమించిన చెడు అలవాట్లు కలవాడూ రాజునకు దగ్గరగా ఉంటే ఆపద ముంచుకొస్తుంది. 
క బప్పని గుణముల బర౮గెడు । నిప్పురుషాధములలోన నెల్లం గృతఘ్నుం 

డొప్పండు గడు; నిట్లగుటం । జెప్పెడు నితిహాస మొకటి సెప్పెద నధిపా! 470 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ఒప్పని గుణములన్‌= కాని స్వభావాలచేత; పరలౌడు= నడచుకునేటి; -ఈ+పురుషాధములలోనన్‌+ 
ఎల్లన్‌= ఈ నీచులందరిలో; కృతఘ్నుండు= చేసినమేలు మరిచేవాడు; కడున్‌= ఎక్కువగా; ఒప్పండు= తగడు; ఇట్టు+అగుటన్‌= 
ఇట్లా అవటాన్ని; చెప్పెడు= చెప్పే; ఇతిహాసము= మునుపటి కథ; ఒకటి; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్పర్యం: తగని స్వభావం గల నీచులలోకెల్టా చేసిన మేలు మరిచిపోయేవాడు ఎక్కువ తగనివాడు. దీనిని చెప్పే 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 487 


పాతకాలంనాటి కథ ఒకటి చెప్పుతాను వినుము. 
వ. అది కాశ్యపగౌతమాఖ్యానంబనం బెద్దల గోష్టిం బ్రవర్తిల్లు. 471 


ప్రతిపదార్థం: అది= ఆ కథ; కాశ్యపగౌతమ+ఆభ్యానంబు+అనన్‌= కాశ్యప గౌతముల కథ అనే పేరుతో; పెద్దల గోష్టిన్‌= పెద్దల 
సల్లాపాలలో; (ప్రవర్తిల్లున్‌= ఉంటుంది. 
భా కం! 


తాత్పర్యం: ఆ కథ కాశ్యపగౌతమాఖ్యానం అనే పేరుతో పెద్దల వాడుకలో ఉన్నది. 
భీష్ముడు ధర్మజునకు నాడీజంఘుడి చరిత్రంబు సెప్పుట (సం.12-162-281) 


చ. 'విను మొక బ్రాహ్మణుండు కులవృత్తము పెంపు. దొటింగి బోయదా 

నినొకత నాలి జేసికొని, నెమ్మి గిరాతులం గూడి వేటటకుం 

జను దిను మాంస మద్దురితసక్తుండు భోగపరుండు గావునన్‌ 

ధనము ఘటింప(గా( దగు విధం బని చూచి వణిగ్టనంబుతోన్‌. 472 
ప్రతిపదార్థం: వినుము= విను; ఒక బ్రాహ్మణుండు= ఒక బ్రాహ్మణుడు; కులవృత్తము= కులవృత్తి; పెంపున్‌= గౌరవాన్ని; తొఆంగి= 
విడిచిపెట్టి; బోయదానిన్‌+ఒకతన్‌= ఒక బోయతను; ఆలిన్‌+చేసికొని= పెళ్ళాంగా ఉంచుకొని; నెమ్మిన్‌= సంతోషంతో; 
కిరాతులన్‌+కూడి= బోయవారితో కలిసి; వే(టకున్‌+చనున్‌= వేటాడటానికి వెళ్ళుతాడు; మాంసమున్‌= మాంసాన్ని; తినున్‌= 
తింటాడు; ఆ+దురితసక్తుండు= పాపాన్ని కూడబెట్టుకొన్న ఆ పాపి; భోగపరుండు= సుఖాన్ని మరిగాడు; కావునన్‌= కాబట్టి; ధనము= 
సంపత్తి; ఘటింపంగాన్‌= కూడబెట్టుకొనటానికి; తగు విధంబు+అని= సరైన తీరు అని; చూచి= అనుకొని; వణిక్‌+జనంబుతోన్‌= 
వర్తకుల గుంపుతో. 


తాత్సర్యం: వెనుకటికి ఓ బాపడు, తన తాతముత్తాతలనాటి నుండి వస్తున్న కులవృత్తి గౌరవాన్ని వదులుకొని 
ఒక బోయదాన్ని పెళ్ళాడాడు. బోయవారితో కలిసిపోయి వేటాడే వాడు, మాంసం తినేవాడు. ఆ పాపాలపుట్ట బాగా 


సుఖాలకు మరిగి డబ్బు సంపాదించటానికి తగిన పద్దతి ఇది అనుకొన్నాడు. వర్తకుల గుంపుతో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. చెలిమిసేసి కొందటు గోమట్లు బేహారంబు వెంట దేశాంతరంబునకుం జనందానును వారితోడం గూడి పోవం 
బోవ గిరిగహన దుర్గమస్థలంబున నొక్క వనగజంబు. 473 


ప్రతిపదార్థం: చెలిమి+చేసి= నేస్తంకట్టి; కొందజు+కోమట్టు= కొంతమంది వైశ్యులు; బేహారంబు+వెంటన్‌= వర్తకం కొరకు; 
దేశాంతరంబునకున్‌= మరొక రాజ్యానికి; చనన్‌= పోగా; తానును= తాను (బ్రాహ్మణుడు) కూడా; వారితోడన్‌ కూడి= వారితో 
కలిసి; పోవన్‌ పోవన్‌= పోగా పోగా; గిరి= కొండలలో; గహన= అడవులలో; దుర్గమ= పోవటానికి వీలులేకుండా ఉన్న; స్థలంబునన్‌= 
ప్రాంతంలో; ఒక్క వనగజంబు= ఒక అడవి ఏనుగు. 


తాత్పర్యం: అందులో కొంతమంది కోమట్టు వ్యాపారం నిమిత్తం మరొకదేశానికి పోగా బ్రాహ్మణుడు వారితో కలిసి 
పోయాడు. అట్లా పోతుండగా కొండల్లో కోనల్లో ఒక అడవి ఏనుగు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. సాతులోని కుటికి జనముల నున్మద । లీల నేల. బెట్టి కాలం జమర( 
జొచ్చుటయును బీతివిచ్చి నల్దిక్కుల। బబిచి రెల్లవారు. బటు రయమున. 474 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సాతులోనికిన్‌+ఉజికి= వర్తకజనసమూహంమీద పడి; జనములన్‌= జనాన్ని; ఉన్మదలీలన్‌= వెర్రెత్తినట్టు; 
నేలన్‌+పెట్టి= నేలమీద పడేసి; కాలన్‌= కాలితో; చమరన్‌= తొక్కి చంపటం; చొచ్చుటయును= మొదలుపెట్టగా; భీతిన్‌= భయంతో; 
విచ్చి= విడివడి; ఎల్లవారున్‌= అంతమంది; పటురయమునన్‌= గబగబా; నల్లిక్కులన్‌= నాలుగు మూలలకు; పజచిరి= 
పరుగెత్తిపోయారు. 


తాత్పర్యం: ఆ బిడారులోని జనాన్ని పిచ్చెత్తినట్టు నేలమీదపడేసి కాలితో తొక్కి చంపటం మొదలు పెట్టింది. ఆ 
గుంపంతా బెదరిపోయి తలో దిక్కుకు చెల్లాచెద రయింది. 


క  ఆయనయు. గాందిశీకుం । డై యుత్తర దిక్కువాటి నతి దూరముగా; 
నా యెడ నొక మార్గము గని । పోయెను దాను నట పోవ బోవం గెలనన్‌. 475 


ప్రతిపదార్థం: ఆయనయున్‌= ఆ (బ్రాహ్మణుడూ; కాందిశీకుండు+ఐ= జడిసిపోయి తోవా తెన్నూ తెలియకుండా పరుగెత్తినవాడై; 
ఉత్తరదిక్కు= ఉత్తరం వైపునకు; అతిదూరముగాన్‌= చాలా దూరంగా; పాటెన్‌= పరుగుతీశాడు; ఆ+ఎడన్‌= అపుడు; ఒక మార్గము+కని= 
ఒక తోవ చూచి; పోయెన్‌= వెళ్ళాడు; తానున్‌= ఆ బ్రాహ్మణుడు; అట= అక్కడి నుండి; పోవన్‌ పోవన్‌= పోగా పోగా; కెలనన్‌= ప్రక్కనే. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడూ భయంకొద్ద దిక్కుతోచక పరుగెత్తాడు. ఉత్తరం వైపుగా చాలా దూరం పోయి 
ఒక దోవ చూచాడు. అతడు ఆ త్రోవలో వెళ్ళగా ఆ (ప్రక్కనే. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పొదల తటిచున జొంపమై పొడవు. బటిపు(। గలిగి వట్రువందనమున. జెలువు మిగిలి 

యున్న వటభూరుహము. గని యుల్ల మచట । నిలువ( గోరిన నామ్రాని నీడ( జేరి. 476 
ప్రతిపదార్థం: పొదల తజచునన్‌= చితొత్తుగా ఉన్న తుప్పలతో; జొంపమై= జీబుగా ఉండి; పొడవున్‌= ఎత్తూ; పజపున్‌= వెడల్పూ; 
కలిగి= ఉండి; వ(ట్రువ+ తనమునన్‌= గుండ్రంగా ఉండటంచేత; చెలువు మిగిలి= అందగించి; ఉన్న; వట భూరుహమున్‌= ఒక 
మరర్రిచెట్టును; కని= చూచి; ఉల్లము= మనస్సు; అచటన్‌= ఆ చెట్టు దగ్గర; నిలువన్‌+కోరినన్‌= ఉండాలనిపించగా; ఆ(మ్రాని 
నీడన్‌+చేరి= ఆ మర్రినీడకు పోయి. 
తాత్పర్యం: దట్టంగా ఉన్న డొంకలమధ్య గుబురుగా ఉన్న ఓ మ(ర్రిచెట్టును చూచాడు. అది చాలా ఎత్తుగా బాగా 
వెడల్పుగా ఎంతో గుండ్రంగా అందంగా ఉన్నది. అక్కడ కాసేపు నిలబడా లనిపించి ఆ చెట్టు(క్రిందకు పోగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క వనలతల కుసుమగంధము । గొని సుడివడు గాడు డప్పి( గొండొక దేర్చం 
దనుపార నచట గూర్తుం । డె నతం డట్లుండ నచ్చటికి లలితగతిన్‌. 477 

ప్రతిపదార్థం: వనలతల= అడవి తీగల; కుసుమ గంధము= పూలసువాసన; కొని= (గ్రహించి; సుడివడు= చుట్టుకొంటున్న; గాడ్సు= 
గాలి; డప్పిన్‌= అలసటను; కొండొక తేర్చన్‌= కొద్దిగా ఊరట కలిగించగా; అతండు= ఆ బ్రాహ్మణుడు; తనుపారన్‌= తృప్తిగా; 
అచటన్‌= ఆ మ(ర్రినీడన; కూర్చుండెను= చతికిలపడ్డాడు; అట్టు+ఉండన్‌= అట్టా కూర్చుని ఉండగా; అచ్చటికిన్‌= ఆ చెట్టుదగ్గరకు; 
లలితగతిన్‌= అందంగా నడుచుకుంటూ. 

తాత్పర్యం: అడవిపూలవాసనను ఇముడ్చుకొన్న సుడిగాలి అతడి అలసటను కొంచెం పోగొట్టింది. ఆ బ్రాహ్మణుడు 
తనివితీరా ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. అంతలో అక్కడికి చక్కగా నడుచుకుంటూ. (తరువాతి వచనంతో 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 489 


అన్వయం). 


వ. ఒక్కమహాబకంబు వచ్చె; నది పద్మభవునకుం బ్రసాద పాత్రం బగుచు నాడీజంఘుండును రాజధర్ముండు నను 
పేళ్ళం బరంగు; నాకొక్కెరకు నమ్మట్టి నివాసంబై యుండు నప్పక్షి యట్లేతెంచి యవ్విప్రునిం గాంచి ప్రియంబు 
దలకొను చూడ్మి నాదరించి. 478 

ప్రతిపదార్థం: ఒక్కమహాబకంబు= ఒక పెద్ద కొంగ; వచ్చెన్‌= వచ్చింది; అది= ఆ కొక్కెర; పద్మభవునకున్‌= (బ్రహ్మకు; ప్రసాద 
పాత్రంబు+అగుచున్‌= దయకు నోచుకున్నదవుతూ; నాడీజంఘుండును= నాడీజంఘుడు; రాజధర్ముండున్‌= రాజధర్ముడు; 
అనుపేళ్ళన్‌+పరంగు= అనే పేర్లతో ఒప్పే; ఆ కొక్కెరకున్‌= ఆ కొంగకు; ఆ+మట్టి= ఆ మర్రిచెట్టు; నివాసంబు+ఐ+ఉండున్‌= 
కాపురంగా ఉన్నది; ఆ పక్షి= ఆ కొంగ; అట్టు+ఏతెంచి= అట్లా వచ్చి; ఆ విప్రునిన్‌+కాంచి= ఆ (బ్రాహ్మణుడిని చూచి; ప్రియంబు 
తలకొను= ఇష్టం తెలిపే; చూడ్కిన్‌= చూపుతో; ఆదరించి= ఆదరణ చూపి. 

తాత్పర్యం: ఒక పెద్ద కొంగ వచ్చింది. ఆ కొంగ బ్రహ్మదయను నోచుకొన్నది. నాడీజంఘుడు, రాజధర్ముడూ 

అనేవి ఆ కొక్కెర పేర్లు. ఆ మర్రిచెట్టు మీదే ఆ కొంగ ఉండేది. ఆ కొంగ అట్లా వచ్చి బ్రాహ్మణుడిని చూచింది. 

(30) అ ౧ 
(ప్రేమతో ఆదరించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “ఎందుండి యేమి పనికై | యెందుల కరిగెదవు భూసురేశ్వర! ప్రీతిం 
బొందితి నిను గని; తగియెడు । వింద వయితి నాకు; నీదు విధముం జెపుమా!” 479 


ప్రతిపదార్థం: భూసుర+ ఈ శ్వర!= ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా!; ఎందున్‌+ఉండి= ఎక్కడినుండి; ఏమిపనికై= ఏం పనిమీద; ఎందులకున్‌= 
ఎక్కడకు; అరిగెదవు?= వెళ్ళుతున్నావు?; నినున్‌+కని= నిన్ను చూచి; పీతిన్‌= సంతోషాన్ని; పొందితిన్‌= అనుభవించాను; నాకున్‌= 
నాకు; తగియెడు= తగ్గ; విందవు+అయితి= అతిథివి అయ్యావు; నీదు విధమున్‌= నీ తీరును; చెపుమా!= చెప్పవలసినది. 


తాత్పర్యం: 'ఓ బ్రాహ్మణోత్తమా! ఎక్కడినుండి ఎక్కడికి ఏం పనిమీద వెళ్ళుతున్నావు? నిన్ను చూచి సంతోషించాను. 
నాకు తగ్గ అతిథివి. నీ సంగతులు తెలియజెప్పుము”. 


వ. అని యడిగిన నతం 'డేను మధ్యదేశీయుండ' గౌతముండ నొక్క మహనీయ చరిత్రుని పుత్తుండ; 
నాలస్యంబున వేదాధ్యయనాది విప్రకర్మ విరహితుండ నయి కామలోలత్వంబున బోయత యిల్లాలుగా 
బోయలం గలిసియుండి, పేదటికంబునకు నలసి బేహారంబు వెంట నొక్కసాతుం గూడి పరదేశంబున 
కరుగుచోట గిరి గహన దుర్గమ ప్రదేశంబున. 480 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని అడుగగా; అతండు= ఆ (బ్రాహ్మణుడు; ఏను= నేను; మధ్యదేశీయుండన్‌= మధ్యదేశ నివాసిని; 
గౌతముండన్‌= గౌతముడు అనే వాడిని; ఒక్క మహనీయ చరిత్రుని= మంచినడవడికలవాడి; పుత్రుండన్‌= కొడుకును; 
ఆలస్యంబునన్‌= సోమరితనంవలన; వేద+అధ్యయన+ఆది= వేదం వల్లించటం మొదలైన; విప్రకర్మ= (బ్రాహ్మణ కర్మలు; 
విరహితుండను+అయి= మానివేసిన వాడినై; కామలోలత్వంబునన్‌= కామంమీద తృష్ణతో; బోయత= బోయకాంత; ఇల్లాలుగాన్‌= 
పెళ్ళాంగా; బోయలన్‌= బోయవాళ్ళతో; కలిసి+ఉండి= కూడి ఉండి; పేదణికంబునకున్‌= పేదతనానికి; అలసి= వేసారి; బేహారంబు 
వెంటన్‌= వ్యాపారం వెంబడి; ఒక్కసాతున్‌+కూడి= ఒక వర్తకులగుంపుతో కలసి; పరదేశంబునకున్‌= మరొక రాజ్యానికి; 
అరుగుచోటన్‌= వెళ్ళే ప్రదేశంలో; గిరి= కొండలవలన; గహన= అడవులవలనా; దుర్గమ= కాలుపెట్టలేని; ప్రదేశంబున= తావులో. 


తాత్పర్యం: అని అడుగగా 'నాది మధ్యదేశం. నా పేరు గౌతముడు. నేను ఉత్తమ (బ్రాహ్మణుడి కొడుకును. నేను 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


సోమరిపోతునై వేదాలు వల్లించటం వంటి మా జాతికర్మలను మానివేశాను. కామంలో పడి ఒక బోయదాన్ని 
పెళ్ళాడాను. బీదరికంతో విసిగిపోయి వర్తకం వెంబడి ఒక బిడారుతో కలిసి మరో దేశానికి వెళ్ళుతున్నాను. కాలుతీసి 
కాలుపెట్టలేనంత దట్టంగా ఉన్న కొండలలో అడవులలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వనకరియొక్కటి యా సా। తునకు. గవిసి జనచయంబు. ద్రుంప( దొడ(గుడున్‌ 
విను మెల్లవారునుం గను । కని బఅచిరి భీతి నేను గాననభూమిన్‌. 481 


ప్రతిపదార్థం: వనకరి= అడవి ఏనుగు; ఒక్కటి; ఆ సాతునకున్‌= ఆ వర్తకుల గుంపుమీదికి; కవిసి= ఉరికి, జనచయంబున్‌= 
గుంపును; త్రుంపన్‌= చంపటానికి; తొడంగుడున్‌= మొదలు పెట్టగా; వినుము= వినుము; ఎల్లవారునున్‌= ఆ జనమంతా; కనుకనిన్‌= 
తత్తరపాటుతో; పజుచిరి= పారిపోయారు; ఏను= నేనూ; భీతిన్‌= భయంతో; కానన భూమిన్‌= అడవిలో. 

తాత్సర్యం: ఒక అడవి ఏనుగు ఆ బిడారుమీద పడి చంపబోయింది. ఆ గుంపులోని వారంతా తత్తరపడి పరుగెత్తారు. 
నేనూ భయపడి అడవిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. పటచిదిక్కుదప్పి భాగ్యంబు కలి నీ । దైన నిలయమునకు నరుగుదేర€ 

గంటి' ననిన 'మేలుగాక! నీ దారిద్ర్య । మపనయింతు(; జింత యపనయింపు. 482 
ప్రతిపదార్థం: పజచి= పరుగెత్తి దిక్కు తప్పి= దారి తప్పి; అరుగుదేరన్‌= రాగా; భాగ్యంబు కల్మి= అదృష్టంకొద్ది; నీదైన= నీకు 
సంబంధించినది అయిన; నిలయమునకున్‌= తావలాన్ని; కంటిన్‌= చూచాను; అనినన్‌= అనగానే; మేలు+కాక= (కొంగ) మంచి 
జరుగుగాక; నీ దారిద్రమున్‌= నీ లేమిని; అపనయింతున్‌= పోగొట్టుతాను; చింత= దుఃఖాన్ని; అపనయింపు(ము)= వదలిపెట్టుము. 


తాత్సర్యం: పరుగెత్తి త్రోవ తప్పాను. నా అదృష్టంకొద్దీ నీవు ఉండే ఈ మంరర్రిని చూచాను. అనగానే ఆ కొంగ, 
'మంచిదే నీ బీదతనాన్ని పోగొట్టుతాను. నీవు బాధపడకుము. 


వ. అంతకునియ్యాతిథ్యంబుగయికొను' మని రుచిమంతంబులగు మందాకినీ మీనంబులు సుపక్వంబులు సేసి, 
మధురంబు లగు వన్యఫలంబులు దెచ్చి తృప్రియగునట్లుగా నతనికి నాహారవిధి యొనర్షి, రాత్రియగుటయుం 
బల్లవ పుష్పసాంద్రం బగు శయనంబు గల్పించి యబ్దకపతి యద్దరణీసురుని తోడి సముచిత సల్లాపంబులను 
సుఖనిద్రను నా రాత్రి గడపి వేగుటయు, నవ్విప్రు నాలోకించి. 483 


ప్రతిపదార్థం: అంతకున్‌= అంతలోపల; ఈ ఆతిథ్యంబున్‌= ఈ నా అతిథిసేవను; కయికొనుము+అని= పొందుమని; 
రుచిమంతంబులు+అగు= చవులూరించే; మందాకినీ= గంగానదిలోని; మీనంబులు= చేపలను; సుపక్వంబులు+చేసి= బాగా 
నిప్పులమీద కాల్చి; మధురంబులు+అగు= తీయటి; వన్యఫలంబులు= అడవి పళ్ళు; తెచ్చి= తీసికొని వచ్చి; తృప్తి+అగునట్టుగాన్‌= 
తనివితీరేటట్టు; అతనికిన్‌= (బ్రాహ్మణుడికి; ఆహారవిధి= భోజన కార్యక్రమం; ఒనర్చి= చేసి (ముగించి); రాత్రి అగుటయున్‌= 
పొద్దుపోవటంవలన; పల్లవ= చిగురుటాకులతో; పుష్ప= పూలతో; సాం(ద్రంబు+అగు= ఒత్తుగా పరచిన; శయనంబు= పడకను; 
కల్పించి= కూర్చి, ఏర్పరచి; ఆ+బకపతి= ఆ కొంగలరాజు రాజధర్ముడు; ఆ+ధరణీసురునితోన్‌= ఆ బ్రాహ్మణుడితో; సముచిత= 
తగిన; సల్హాపంబులనున్‌= సంభాషణలతోనూ; సుఖనిద్రనున్‌= ఆదమరచిన నిద్రతోనూ; ఆ+రాత్రి= ఆ రేయి; కడపి= వెళ్ళబుచ్చి; 
వేగుటయున్‌= తెల్లగా తెల్లవారగానే; ఆ+విఫ్రున్‌= ఆ (బ్రాహ్మణుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: తన ఆతిథ్యాన్ని అందుకొనుమన్నది. మంచిరుచిగా ఉండే గంగానదిలోని చేపలను కాల్చి తెచ్చింది. తీయటి 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 491 


అడవిపళ్ళు పెట్టింది. అతిథి బ్రాహ్మణుడు తృప్తి పడేటట్లు భోజనం పెట్టింది. పొద్దు పోవటంతో చిగురుటాకులతోనూ, 
పూలతోనూ, ఒత్తుగా పక్కను సిద్దం చేసింది. ఆ కొంగలరాజు ఆ బ్రాహ్మణుడు ముచ్చటలతోనూ హాయి అయిన 
నిద్రతోనూ ఆ రాత్రి గడిపారు. తెల్లవారగానే ఆ బ్రాహ్మణుడిని చూచి కొంగ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క, “విను! మిత్రుండును రజతము.। గనకము బుద్దియును నాల్గుకారణములు మ 


ర్ముని దారిద్ర్యము వాయుట । కని దేవగురుండు సెప్పె నన్నిటిలోనన్‌. 484 


ప్రతిపదార్థం: విను= వినుము; మిత్రుండును= చెలిమికాడూ; రజతమున్‌= వెండీ; కనకమున్‌= బంగారమున్నూ; బుద్ధియును= 
ఆలోచనా; మర్ష్యుని= మనిషి దారిద్ర్యము= లేమితనం; పాయుటకున్‌= పోగొట్టటానికి; నాల్గు కారణములు= నాలుగు హేతువులు; 
అని; దేవగురుండు= బృహస్పతి; చెప్పెన్‌= చెప్పాడు; అన్నిటిలోనన్‌= ఈ నాలుగింటిలో. 

తాత్పర్యం: “వినుము. మనిషి పేదరికం పోవటానికి స్నేహితుడూ, వెండీ, బంగారమూ, ఆలోచనా అనే నాలుగింటిని 
కారణాలుగా దేవగురువు బృహస్పతి చెప్పాడు. వీట్రి అన్నింటిలోనూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మిత్రుం డెక్కుడు కాశ్యప । పుత్రుండనగు నేను నీకు భూసురవర! స 

న్మైత్రి యనుష్టించెద నటె । పాత్రము గాకుండుదే యపార శ్రీకిన్‌. 485 
ప్రతిపదార్థం: భూసురవర!= బ్రాహ్మణోత్తముడా!; మిత్రుండు= స్నేహితుడు; ఎక్కుడు= దొడ్డవాడు; కాశ్యప పుత్రుండను+అగు= 
కశ్యపుడి కొడుకునైన; నేను= నేను (నాడీజంఘుడిని); నీకున్‌= నీతో; సన్మైత్రి= మంచి స్నేహం; అనుష్టించెదను+అటె= చేస్తున్న వాడిని 
అవుతుండగా; అపార శ్రీకిన్‌= అంతులేని సిరులకు; పాత్రము+కాకుండుదే= తగినవాడివి కాకపోతావా! 
తాత్పర్యం: ఓ బాపనయ్యా! మిత్రుడు గొప్పవాడు. కశ్యపుడి సంతానంలోని వాడనైన నేను నీతో చెలిమి చేస్తూ 
ఉంటే అంతులేని సిరిసంపదలకు యోగ్యుడివి కాకుండా పోతావా? 


తే. నా సఖుండు విరూపాక్ష నామధేయు6 । డతని పురము మధువ్రజ; మదియు మూండు 
యోజనము లిచ్చటికి; దాని కుల్ల తెరువు । వట్టి వేచని యాదైత్యభర్తం గనుము. 486 


ప్రతిపదార్థం: విరూపాక్ష నామధేయు(డు= విరూపాక్షుడనే పేరుగలవాడు; నా సఖుండు= నా చెలిమికాడు; అతని పురము= 
అతడి పట్టణం; మధు (వ్రజము= మధు వ్రజం; అదియున్‌= ఆ పట్టణం కూడా; ఇచ్చటికిన్‌= ఇక్కడకు; మూ(డు యోజనములు= 
మూడామడల దూరం; దానికిన్‌= మధు (వ్రజానికి; ఉల్ల తెరువుపట్టి= అంతదూరం అంత దగ్గరా కానీ తోవను బట్టి; వేచని= 
వడిగా వెళ్ళి; ఆ దైత్యభర్తన్‌= ఆ రాక్షస రాజును; కనుము= చూడుము. 

తాత్సర్యం: నాకు విరూపాక్షుడనే మిత్రు డొకడు ఉన్నాడు. మధు[వ్రజం అతడిపట్టణం. అది ఇక్కడకు మూడామడల 
దూరంలో ఉంటుంది. దానికి మరీ దూరం మరీ దగ్గర కాని (త్రోవ వెంబడే గబగబా వెళ్ళుము. ఆ రాక్షసరాజును 
ఆ(శయించుము. 


క కాంచి యతనితో నేంబు । త్తెంచితినని చెప్పు; మత. డతిప్రీతుండై 
కాంచనమును రత్నంబులు । నంచితుంగా. జేసి యిచ్చు నప్పుడ నీకున్‌.” 487 


ప్రతిపదార్థం: కాంచి= చూచి; అతనితోన్‌= ఆ విరూపాక్షుడితో; ఏన్‌= నేను; పుత్తెంచితిని+అని= పంపించాను అని; చెప్పుము= 
చెప్పుము; అతండు= ఆ రక్కసిదొర; అతి ప్రీతుండు+ఐ= ఎంతో సంతోషించి నవాడై; కాంచనమును= బంగారమూ; రత్నంబులున్‌= 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 
మణులూ; అంచితు(గాన్‌+చేసి= గౌరవించినవాడిగా చేసి; నీకున్‌= నీకు; అప్పుడ= అప్పటికప్పుడే; ఇచ్చున్‌= ఇస్తాడు. 


తాత్సర్యం: విరూపాక్షుడిని చూచి అతడితో నేను పంపించినట్లు చెప్పుము. అతడు ఎంతో సంతోషిస్తాడు. బంగారం, 
మణులూ ఇచ్చి నిన్ను సత్కరిన్తాడు”. 


క అని యప్పురి దెస సెప్పిన(। జని యాతం డతని( గాంచి సముచిత భంగిన్‌ 
వినిపించె రాజధర్మున । కనుగలమగు సఖుండ ననియు నతని పనుపునన్‌. 488 


ప్రతిపదార్థం: అని= అని; ఆ+పురిదెస= ఆ పట్టణం పోయే దిక్కును; చెప్పినన్‌= తెలుపగా; చని= వెళ్ళి ఆతండు= ఆ బ్రాహ్మణుడు; 
అతనిన్‌= ఆ రక్కసి దొరను; కాంచి= చూచి; సముచిత భంగిన్‌= తగిన రీతిలో; రాజధర్మునకున్‌= నాడీజంఘుడికి; 
అనుగలము+అగు= అనుకూలుడనైన; సఖుండన్‌= మిత్రుడిని; అనియున్‌= అని కూడా; వినిపించెన్‌= చెప్పాడు; అతని పనుపునన్‌= 
నాడీజంఘుడు పంపటంవలన. 


తాత్సర్యం: అంటూ ఆ కొంగ మధువ్రజం పోయే దిక్కును చెప్పింది. ఆ దారివెంబడి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు 
విరూపాక్షుడిని చూచాడు. నేను నాడీజంఘుడికి ఆప్తమి(త్రుడిని అని చెప్పాడు. అతడు పంపబట్టి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తే. అరుగుదెంచితి ననియు, ధనార్జిననియు, । నిట్లు వినిపించుటయు, రాక్షసేశ్వరుండు 
దేఅకొనంజూచి, యాత్మ నిప్పాటు( డధము(। డగుట దోంచుచు నున్నది; యడుగ వలయు. 489 


ప్రతిపదార్థం: అరుగుదెంచితిని= వచ్చాను; అనియున్‌= అనీ; ధన+అర్జిన్‌+అనియున్‌= ధనాన్ని కోరివచ్చాననీ; ఇట్టు= ఇట్టా; 
వినిపించుటయున్‌= చెప్పగానే; రాక్షస+-ఈశ్వరుండు= రాక్షసరాజు; తేఅకొనన్‌+చూచి= తేరిపార చూచి; ఆత్మన్‌= మనస్సులో; 
ఈ+పాణు(డు= ఈ బ్రాహ్మణుడు, అధముండు+అగుటన్‌= నీచుడు అని; తోయచున్‌+ఉన్నది= అనిపిస్తున్నది; అడుగవలయున్‌= 
అడిగి చూడాలి. 


తాత్పర్యం: డబ్బుకోరి వచ్చాను' అని బ్రాహ్మణుడు చెప్పగానే విరూపాక్షుడు అతడిని తేరిపార చూచాడు. లోలోపల 
“ఈ బ్రాహ్మణుడు నీచుడుగా అనిపిస్తున్నాడు. సంగతేమిటో అడిగి తెలిసికొనాలి. 


వ. అని తలంచి. 490 
తాత్పర్యం: అని అనుకొని. 


క, ‘కులమును విద్యయు వృత్తము€ । గల రూ పెటి(గింపు' మనిన( గలంగక తన్నుం 

దెలియంగ జెప్పె విప్రుం । డలఘుం డగు నసురపతియు నవికృతు€ డగుచున్‌. 491 
ప్రతిపదార్థం: కులమును= వంశాన్నీ; విద్యయున్‌= చదువునూ; వృత్తమున్‌= నడతనూ; కలరూపు= ఉన్నదున్నట్లుగా; 
ఎటి(గింపుము= తెలుపుము; అనినన్‌= అని అడగగానే; విప్రండు= బ్రాహ శణుడు; కలంగక= కలతచెందక; తన్నున్‌= తన సంగతిని; 


తెలియంగన్‌ చెప్పెను= ఎరుకపరిచాడు; అలఘుండు+అగున్‌= గొప్పవాడవటంవలన; అసురపతియున్‌= రాక్షసరాజు విరూపాక్షుడు 
కూడా; అవికృతుండు+అగుచున్‌= ఎట్లాంటి (శారీరక, మానసిక) వికారాలకు లోనుకానివాడవుతూ. 


తాత్పర్యం: 'నీ వంశం, నీ చదువు, నీ నడవడి ఉన్నదున్నట్టుగా చెప్పుము” అని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 493 


ఏ మాత్రం జంకలేదు. తన సంగతి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అపుడు విరూపాక్షుడు కూడా ఎట్లాంటి 
(మానసిక, శారీరక) వికారాలకు లోబడనివాడవుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఇతండెట్టిండైన నేమగు? | నతనికి సఖు. డట్టె బకమహత్తర సఖ్యం 
బితనిం బాత్రము( జేయదె! । యితనికి( దృప్తి యగునట్టు లిత్తు ధనంబుల్‌.” 492 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ బాపడు; ఎట్టిడు+ఐనన్‌= ఎట్లాంటివాడైనా; ఏమి+అగున్‌?= ఏమవుతుంది?; అతనికిన్‌= అతడికి 
(రాజధర్ముడికి); సఖుండు+అట్టె= స్నేహితుడట; బక= కొంగ; మహత్తర సఖ్యంబు= గొప్ప చెలిమి; ఇతనిన్‌= ఈ బ్రాహ్మణుడిని; పాత్రమున్‌= 
యోగ్యుడిని; చేయదె!= చేస్తుంది కదా!; ఇతనికిన్‌= ఇతడికి; ధనంబుల్‌= సిరులు; తృప్తి+ అగునట్టులు= కరువుతీరా; ఇత్తున్‌= ఇస్తాను. 
తాత్సర్యం: ఈ బ్రాహ్మణుడు ఎట్టాంటివాడైతే ఏమిలే. నాడీజంఘుడితో స్నేహమే ఈ బ్రాహ్మణుడి యోగ్యతను 
తెలుపుతుంది. కాబట్టి ఇతడికి కరువుతీరా ధనం ఇస్తాను”. 


వ. అనినిశ్చయించి యతనికి నాహార సంఛాదనంబులు సమీచీనంబుగా నిర్వర్తింప( దగువారి నియోగించి, 
మటునా(డు కార్తికపార్ధమాసియైన భూసుర సహస్రంబులు దన గృహంబునం బసిండిపళ్ళెరంబుల 
భోజనంబులు సేయను, బహుళ దక్షిణలు ప్రతిగ్రహింపనుం గల నైమిత్తిక క్రియానుష్టానంబులు గలిగిన 
నమ్మహాజనంబులలో. గలిపి యత్యంతాదరంబున. 493 


ప్రతిపదార్థం: అని; నిశ్చయించి= నిర్ణయించి; అతనికిన్‌= ఆ బాపడికి; ఆహార= తిండీ; సంఛాదనంబులు= మంచి బట్టలూ; 
సమీచీనంబుగాన్‌= తగ్గట్టుగా; నిర్వర్తింపన్‌+తగువారిన్‌= సిద్దం చేయగలవాళ్ళను; నియోగించి= నియమించి; మజునాండు= మర్నాడు; 
కార్తికపొర్లమాసి+ఐనన్‌= కార్తీక పౌర్ణమి కాగా; తన గృహంబునన్‌= తన (విరూపాక్టుడి) ఇంట్లో: భూసుర సహ'్రంబులు= వేలకొద్ది బ్రాహ్మణులు; 
పసిడి పళ్ళెరంబులన్‌= బంగారు పళ్ళాల్లో; భోజనంబులు+చేయను= తినటానికీ; బహుళదక్షిణలు= చాలా కానుకలు; ప్రతి గ్రహంపనున్‌+కల= 
పుచ్చుకొనగల; నైమిత్తిక క్రియ= ఏదో ఒక కారణం పెట్టి చేసే కర్మల; అనుష్ట్రానంబులు+కలిగినన్‌= ఆచరించవలసి ఉండగా; ఆ 
మహాజనంబులలోన్‌+కలిపి= వేలకొద్ది వచ్చిన బ్రాహ్మణులతోపాటు; అత్యంత+ఆదరంబునన్‌= ఎక్కువగా మన్నించి. 


తాత్సర్యం: అని నిర్ణయించుకొని ఆ (బ్రాహ్మణుడికి అవసరానికి తగ్గట్టుగా తిండీ, బట్టలూ సమకూర్చిపెట్టటానికి 
కొంతమందిని నియమించాడు. ఆ మరునాడు కార్తీకపార్లమి. విరూపాక్షుడు తన ఇంట్లో వేలకొద్ది (బ్రాహ్మణులు 


బంగారు పళ్ళాలలో భోజనాలు ఆరగించటానికీ, కానుకలు ఎక్కువగా పుచ్చుకొనటానికీ అనువుగా గల కర్మలు 
ఆచరించాడు. ఆ మహాజనంతోపాటు ఎంతో ఆదరణతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క మహనీయ బహుళపూజా । సహితంబుగ భోజనంబు సంతృప్తిగ న 

మ్మహితాత్ముండు నడపి దు । ర్వహ భారముగా6గ గనకరాశియు మణులున్‌. 494 
ప్రతిపదార్థం: మహిత+ఆత్ముండు= దొడ్డ మనస్సు కలవాడు; మహనీయ= గొప్పవైన; బహుళపూజా సహితంబుగన్‌= అనేకమైన 
సేవలతో కూడా; భోజనంబు= తిండిని; సంతృప్తిగన్‌= తుష్టిగా; నడపి= జరిపి; దుర్వహ= మోయలేనంత; భారముకాంగన్‌= బరువు 
అయ్యేటట్టు; కనకరాశియున్‌= బంగారం ముద్దా; మణులున్‌= రత్నాలు. 
తాత్పర్యం: దొడ్డమనస్సుగల ఆ విరూపాక్షుడు ఆ బ్రాహ్మణుడికి ఎన్నో సేవలు చేశాడు. కడుపునిండా కమ్మని 
తిండి పెట్టాడు. మొయ్యలేనంత బంగారం, రత్నాలు ఇచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. _ కుడిచిన పళ్ళెరంబును నకుంరిత హర్షముతోడ నిచ్చినం 
గడుముదమంది యెత్తికొని గాఢభరంబున మార్చి మోవ(గా 
మెడయును వీపు మూపులును మిక్కిలి నొవ్వున( గొంకు వోవ నె 
క్కుడు వెస నేంగుదెంచెం గని కొక్కెర సమ్మదమంద మళ్టికిన్‌. 495 


ప్రతిపదార్థం: కుడిచిన పళ్ళెరంబునున్‌= తిన్న బంగారు పళ్ళాన్నికూడా; అకుంఠిత= మొక్కవోని; హర్షముతోడన్‌= 
సంతోషంతో; ఇచ్చినన్‌= ఇవ్వగా; కడు ముదమున్‌+అంది= ఎంతో సంతోషించి; ఎత్తుకొని= తీసికొని; గాఢభరంబునన్‌= బరువు 
ఎక్కువ అవటంచేత; మార్చి= అటుదిటూ, ఇటుది అటూ మార్చుకొని; మోవంగాన్‌= మొయ్యగా; మెడయును= మెడకాయా; 
వీయపు= వీపూ; మూయపులును= భూజాలూ; మిక్కిలి నొవ్వునన్‌= ఎక్కువ నొప్పివలన; కొంకుపోవన్‌= కొంకరలుపోగా; కొక్కెర= 
కొంగ; కని= చూచి; సమ్మదము+అందన్‌= సంతోషించగా; ఎక్కుడు వెసన్‌= తొందర తొందరగా; మజ్టికిన్‌= మర్రిచెట్టు 
దగ్గరకు; ఏగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: తిన్న బంగారు పళ్ళాన్ని కూడా మనసారా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆనందంగా దాన్నీ పుచ్చుకొన్నాడు. 
బరువు ఎక్కువ అవటంతో భుజాలూ చేతులూ మార్చుకొంటూ మోస్తున్నాడు. బరువువలన మెడా, వీపూ, రెక్కలూ 
చాలా నొప్పిపెట్టాయి. ఆ నొప్పివలన వంగిపోతున్నాడు. గబగబా అంగలువేస్తూ నాడీజంఘుడు ఉండే మర్రి చెట్టును 
చేరుకొన్నాడు. అతడిని చూచి కొంగ సంతోషించింది. 


తే. అట్లు సంతోషమునం దేలి యతని డప్పి । వోవ బకవల్లభుండు పక్షపుటయుగమున 
నల్ల వీచి యాహార సమర్పణంబు । సేసి నిసి యైన, సుఖనిద్ర సేయుచుండ. 496 

ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; సంతోషమునన్‌= ఆనందంతో; తేలి= తృప్తిపడి; బకవల్లభుండు= కొంగలరాజు నాడీజంఘుడు; 

పక్షపుటయుగమునన్‌= దొప్పల్లాంటి రెండు రెక్కలచేతా; అతని= ఆ (బ్రాహ్మణుడి; డప్పి= అలుపు; పోవన్‌= పోయేటట్టు; అల్లన్‌ 
వీచి= మెల్లగా విసరి; ఆహార సమర్పణంబు+చేసి= తిండిపెట్టి; నిసి+ఐనన్‌= రాత్రి కాగా; సుఖనిద్ర చేయుచున్‌+ఉండంగాన్‌= 
హాయిగా కునుకు తీస్తుండగా. 

తాత్పర్యం: అట్టా వచ్చిన బ్రాహ్మణుడిని చూచి కొంగ తృప్తిపడింది. దొప్పలవంటి తన రెండు రెక్కలతో మెల్లగా 

విసరి అతడి బడలిక పోగొట్టింది. ఆకలి తీర్చింది. రాత్రి అయింది. ఆదమరిచి నిద్రపోతుండగా. (తరువాతి పద్యంతో 

అన్వయం). 
నాడీజంఘు(డు దుష్ట బ్రాహ్మణునిచే మృతుండై, మరల జీవించుట (సం.12-166-2,3) 

వ. ఆ దుర్జాహ్మణుండు దనరేపటి పయనంబునకు నాహారంబు చింతించి “'యిమ్మహాబకంబు శరీరంబు 
గ్రొవ్వియున్నది; దీనియందు మాంసంబు సాలం గల; దిది యేమణ్‌ నిద్రవోయెడు( జావనడిచి చెండికొని 
పోయెదంగాక! యని పాపనిశ్చయుండై చీర సక్కంగట్టికొని యొక్క కాష్టంబు గర యుగంబునం జిక్క 
నమర్షికొని. 497 

ప్రతిపదార్థం: ఆ దుర్హాహ్మణుండు= ఆ చెడ్డ బ్రాహ్మణుడు; తన= తన; రేపటి= మర్నాటి; పయనంబునకున్‌= (ప్రయాణానికి; 

ఆహారంబు= తిండిని గురించి; చింతించి= ఆలోచించి; ఈ+మహాబకంబు= ఈ పెద్ద కొంగ; శరీరంబు= ఒళ్ళు; (క్రొప్వి+ఉన్నది= 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 495 


బలిసి ఉన్నది; దీనియందు= కొంగ ఒంట్లో; మాంసంబు= కండ; చాలన్‌+కలదు= ఎక్కువగా ఉన్నది; ఇది= ఈ కొంగ; ఏమటీ= 
మైమరచి; నిద్రపోయెడున్‌= కునుకుతీస్తున్నది; చావన్‌+అడిచి= చావమోది; చెండి= చంపి ముక్కలు ముక్కలు చేసికొని; కొని 
పోయెదన్‌+కాక= ఎత్తుకెళ్ళుతాను; అని= అని; పాపనిశ్చయుండు+ఐ= చెడ్డగా తలపోసినవాడై; చీర= బట్ట; చక్కన్‌+కట్టికొని= 
బాగా బిర్రుగా లాగి కట్టుకొని; ఒక్కకాష్ట్రంబున్‌= ఒక బడితను; కరయుగంబునన్‌= రెండు చేతులలో; చిక్కన్‌= గట్టిగా; అమర్చికొని= 
పొందికగా పెట్టుకొని. 


తాత్సర్యం: ఆ పాడు బాపడు మర్నాటి ప్రయాణంలో తిండిని గురించి ఆలోచించాడు. ఈ కొంగ ఒళ్ళు బాగా 
కొవ్వి కండపట్టి ఉన్నది. ఇది ఒళ్ళు తెలియకుండా ని(ద్రపోతున్నది. దీన్ని చావమోది మాంసాన్ని ముక్కలు ముక్కలు 
చేసి పట్టుకుపోవాలని దుర్మార్గంగా ఆలోచించాడు. బట్టను లాగి బిగించి కట్టుకొని రెండు చేతులతోనూ కర్రను 
బాగా గట్టిగా పట్టుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అందంద మెడయు. దలయు న । మందాటోపమునం( బెక్కు మాటు లడిచి చావుం 
దెలియ జూచి యలరెడు । డెందముతో నీ(కలన్నిటిని వెస నూడ్జెన్‌. 498 


ప్రతిపదార్థం: అందందన్‌= అప్పటికప్పుడే; మెడయున్‌= మెడకాయా; తలయున్‌= తలకాయా; అమంద ఆటోపమునన్‌= గొప్ప 
తొందరపాటుతో; పెక్కుమాణులు= పలుసార్లు; అడిచి= బాది(కొట్టి); చావున్‌= (ప్రాణం పోవటాన్ని; తెలియన్‌+చూచి= నిక్కం 
చేసుకొని; అలరెడు= ఆనందించే; డెందముతోన్‌= మనస్సుతో; ఈ(కలన్నిటిని= అన్ని ఈకలను; వెసన్‌= తొందరగా; ఊడ్చెన్‌= 
ఊడ పెరికివేశాడు. 


తాత్సర్యం: అప్పటికప్పుడే మెడమీదా తలమీదా దబదబా చితకబాదాడు. ప్రాణంపోయిందని రూఢి చేసికొన్నాడు. 
ఈకలన్నీ గబగబా పెరికేశాడు. 


తే. ఊడ్డి బొండువు వ్రచ్చి ప్రేవురివి నంజు । డంతయును బుచ్చి పొదుకగా నమరఈ. గట్టి 
కొనుచు వేగు బోకగుటయు( జనియె; నట్టి; సమయమున మేలుకని దనుజప్రభుండు. 499 


ప్రతిపదార్థం: ఊడ్చి= ఈకలు పెరికి; బొండువు= ప్పీక్త్ర 'వ్రచ్చి= చీల్చి; ప్రేవు+ఉరివి= పేగులు బయటకు లాగి; 
నంజుండు+అంతయును= మాంసాన్ని అంతా; పుచ్చి= వేరుచేసి; పొదుకగాన్‌= మూటగా; అమరన్‌+కట్టికొనుచున్‌= పొందికగా 
కట్టుకొంటూ; వేంగు బోకగుటయున్‌= తెల్లవారగా; అట్టి సమయమునన్‌= అపుడు; దనుజ ప్రభుండు= రాక్షసరాజు; మేలుకని= 
నిద్రనుండి లేచి. 


తాత్సర్యం: ఈకలన్నీ పెరికేశాడు. పీకను చీల్చాడు; పేగులు బయటకులాగి మాంసాన్ని పొందికగా మూటకట్టుకొన్నాడు. 
అంతలో తెల్లవారగా విరూపాక్షుడు నిద్రనుండి లేచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “పొలవలచె నేమి గీడొకొ । కలిగెడు! నని తలంచి మనసు గలంగ6ంగం దనవా 
రలతోడ నుగ్గడించుచు(। జలియించుచునుండ. బ్రొద్దు జామెక్కుటయున్‌. 500 


ప్రతిపదార్థం: పొలవలచెన్‌= నీచుకంపు కొడుతున్నది; ఏమి కీడు= ఏమి ఆపద; కలిగెడున్‌+ఒకొ= రానున్నదో; అని తలంచి= 
అని తలపోసి; మనసు= మనస్సు; కలంగంగన్‌= కలత చెందగా; తనవారలతోడన్‌= తన వారితో (రాక్షసులతో); ఉగ్గడించుచున్‌= 
చెప్పుతూ; చలియించుచున్‌+ఉండన్‌= వణకుతూ ఉండగా; ప్రొద్దుజాము ఎక్కుటయున్‌= జాము పొద్దెక్కగా. 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మాంసం కంపు కొడుతున్నది. ఏం ముప్పు ముంచుకొస్తుందో ఏమో! మనస్సులో కలతగా ఉన్నది” 
అని తన వారితో చెప్పుతూ భయంతో వణకిపోతున్నాడు. జాము పొద్దెక్కగా. 


వ. రాజధర్మునిం దలంచి. 501 
ప్రతిపదార్థం: రాజధర్మునిన్‌= రాజధర్ముడిని; తలంచి= తలచుకొని. 
తాత్పర్యం: రాజధర్ముడిని గుర్తుకు తెచ్చుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  నిచ్చలు వచ్చు రేపకడ నెయ్య మెలర్ప్వంగ మత్సఖుండు; నేం 

డిచ్చటి కేల రాండు? గుణహీనత విప్రనియందుం గల్మి నా 

యిచ్చం దలంచితిం; దులువ యేమి దలంచెనొ? యక్కటా! మదిం 

బొచ్చెము లేదు నమ్ము బకపుంగవు( డెట్లగు నొక్కొ దైవమా! 502 
ప్రతిపదార్థం: నెయ్యము= స్నేహం; ఎలర్బంగన్‌= పెంపొందగా; మత్‌+సఖుండు= నా నేస్తగాడు; రేపకడన్‌= పొద్దున్నే; నిచ్చలున్‌= 
ప్రతినిత్యమూ; వచ్చున్‌= వస్తాడు; నేంయ= ఈనాడు; ఇచ్చటికిన్‌= నా దగ్గరకు; ఏల రాడు?= ఎందుకురాలేదో; విఫ్రుని+అందున్‌= 
బాపనయ్యలో; గుణహీనత= నీచస్వభావం; కల్మిన్‌= ఉండటం; నా+ఇచ్చన్‌= నా మనస్సులో; తలంచితిన్‌= అనుకొన్నాను; తులువ= 
తుంటరి; ఏమి తలంచెనొ= ఏం తలపెట్టాడో; అకటా!= అయ్యో!; దైవమా!= దేవుడా!; బక పుంగవుండు= బకోత్తముడు; 
ఎట్టు+అగున్‌+ఒక్కొ= ఏమవుతాడో ఏమో; మదిన్‌= మనస్సులో; పొచ్చెము లేదు= కల్మషం ఉండదు; నమ్ము= నామాట నమ్ము. 
తాత్సర్యం: నా మిత్రుడు ప్రతినిత్యం పొద్దున్నే వచ్చేవాడు. ఇవాళ ఎందుకు రాలేదో ఏమో! బ్రాహ్మణుడు నీచుడని 
అపుడే అనుకొన్నాను. ఈ తుచ్చుడు ఏం తలపెట్టాడో ఏమో? అయ్యో! దైవమా! నాడీజంఘుడు ఏం కానున్నాడో 
ఏమో? ఏమీ కల్మషం ఎరగనివాడు. అందరినీ నమ్ముతాడు”. 
క. అని తూరవగచి యారయ('। బనిచెం బనిగటిపి భటుల. బలువుర వారుం 

జని బకము డొక్క యేర్చ్పడ(। గని యతనికిం జెప్పి పుచ్చి కడు వేగమునన్‌. 503 


ప్రతిపదార్థం: అని= అని; తూరవగచి= విచారించి; పలువురన్‌= చాలా మంది; భటులన్‌= సేవకులను; పని+కణుపి= 
పురమాయించి; ఆరయన్‌= కొంగను వెదకటానికి; పనిచెన్‌= పంపాడు; వారున్‌= ఆ సేవకులున్నూ; చని= వెళ్ళి; బకము= 
కొంగ; డొక్క= ఎముకల గూడు; ఏర్పడన్‌+కని= కళ్ళారా చూచి; కడువేగమునన్‌= ఆ వెనువెంటనే; అతనికిన్‌= రక్కసి దొరకు; 
చెప్పిపుచ్చి= కబురుపెట్టి. 


తాత్సర్యం: లోతుగా ఆలోచించాడు. తన పరివారానికి కొంగను వెదకండని పురమాయించాడు. ఆ పరిజనం 
వెళ్ళి వెదకి, కొంగ డొక్కను గుర్తు పట్టి వెంటనే ఆ సంగతి రాజునకు కబురు పంపి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. అవ్విప్రుని చొప్పువట్టి. 504 
ప్రతిపదార్థం: ఆ+విప్రుని= ఆ బ్రాహ్మణుడి; చొప్పు+పట్టి= జాడను తెలిసికొని. 


తాత్సర్యం: ఆ బ్రాహ్మణుడు ఎటువైపుగా వెళ్ళాడో ఏమిటో తెలిసికొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 497 


చ. పరిమెయిం బాలీ వానింగని పట్టి వడిం బెడగేలు గట్టి తె 
చ్చి రసురభర్త సూచి “యిటు సేర(గ( దేవల దీ కృతఘ్మునిం; 
బొరిగొని వే తినుం' డనిన( బోకడ మాలిన వార మయ్య! యి 
ద్దురిత శరీరముం దిన(గ దోసము మా' కని వార లొల్లమిన్‌. 505 


ప్రతిపదార్థం: పరిమెయిన్‌= బాగా వేగంగా; పాటీ= పరుగెత్తి వానిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; కనిపెట్టి= వెదకి పట్టుకొని; వడిన్‌= 
వేగిరంగా; పెడ కేలు కట్టి= చేతులు వెనక్కి విరిచికట్టి; తెచ్చిరి= రాజువద్దకు తీసికొనివచ్చారు; అసురభర్త= రాక్షసరాజు విరూపాక్షుడు; 
చూచి= కని; ఈ కృతఘ్నునిన్‌= చేసిన మేలు మరచి చంపిన ఈ బాపనయ్యను; ఇటు+చేరంగన్‌= ఇట్టా నా దరిదాపులకు; తేవలదు= 
తీసికొని రావద్దు; పొరిగొని= చంపి; వే తినుండు= వెంటనే తినండి; అనినన్‌= అనగానే; ఈ దురిత శరీరమున్‌= ఈ పాపి 
బొందిని; తినంగన్‌= నమలటానికి; పోకడ మాలిన వారము+అయ్య= నీతిలేని వాళ్ళమా; మాకు= మాకు; దోసము= పాపం; అని= 
అని; వారలు= ఆ సేవకులు; ఒల్లమిన్‌= ఇష్టపడకపోవటం వలన. 


తాత్పర్యం: వడి వడిగా పరుగెత్తి ఆ బ్రాహ్మణుడిని వెదకి పట్టుకొన్నారు. వెంటనే రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు 
తెచ్చారు. విరూపాక్షుడు “ఇతడు చేసినమేలు మరచినవాడు, వీడిని నా చాయలకు తేకండి, వీడిని వెంటనే చంపి 


తినండి” అని సేవకులతో చెప్పాడు. ఆ మాటలు విన్న భటులు ఈ పాపిష్టి శరీరాన్ని తినటానికి మేమంత నీతిలేని 
వాళ్ళమా? ఇట్లాంటివి తింటే మాకు పాపం అంటుకుంటుంది” - అని ఇష్టపడకపోవటంవలన. 


వ. అతండు. 506 
తాత్సర్యం: ఆ విరూపాక్షుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క తిను(డు తినకు. డొం డేమై । నను జేయుండు; వీని నేల నా ముందటికిం 
గొని వచ్చితి?” రని పలికిన | దనుజులు పురి వెడల. దెచ్చి తద్గాత్రంబున్‌. 507 


ప్రతిపదార్థం: తిను(డు= తింటే తినండి; తినకుండు= తినకపోతే మానండి; ఒండు+ఏమైనను= మరేమైనా మీ ఇష్టం వచ్చినట్టు; 
చేయు(డు= చేయండి; వీనిన్‌= ఈ కృతఘ్నుడిని; నా ముందటికిన్‌= నా ఎదుటకు; ఏల?= ఎందుకు?; కొనివచ్చితిరి?= తీసికొని 
వచ్చారు?; అని పలికినన్‌= అని అనగా; దనుజులు= రాక్షసులు; పురి= పట్నం (మధు(వ్రజం); వెడలన్‌= వెలుపలికి; తెచ్చి= తీసికొని 
వచ్చి; తద్‌+గాత్రంబున్‌= ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని. 

తాత్పర్యం: “తింటే తినండి లేకపోతే మానెయ్యండి. ఏం చేసినా సరే. ఈ కృతఘ్నుడిని నా ఎదుటికి ఎందుకు 
తెచ్చారు?” అని రాజు అనగానే ఆ రాక్షసులు మధువ్రజం వెలుపలికి తీసికొనివెళ్ళి అతడి శరీరాన్ని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క  వెడగో(తల నెత్తు రొలుక । బడం ద్రోచిన వచ్చి కుక్క పదుపు వెనుకకున్‌ 
జదిసె. గబళింప నొల్లక | కడుపులు నకనక( బడంగ6 గౌరవముఖ్యా!” 508 


ప్రతిపదార్థం: కౌరవముఖ్యా!= ధర్మరాజా!; వెడ= చిన్న చిన్న కండలుగా; కోంతలన్‌= కోసిన గాయాలనుండి; నెత్తురు+ఒలుకన్‌= 

రక్తం కారుతుండగా; పడన్‌+(త్రోచినన్‌= పడనెట్టగా; కడుపులు= డొక్కలు; నకనకపడంగన్‌= ఆకలి నొప్పితో; కుక్కపదుపు= 

కుక్కలమంద; వచ్చి= వచ్చిపడి; కబళింపన్‌= ఆ పాపి శరీరాన్ని తినటానికి; ఒల్లక= ఇష్టపడక; వెనుకకున్‌= వెనక్కి; జడిసెన్‌= 
(se) లు 

మళ్ళింది. 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! చిన్న చిన్న కండలుగా కోసిన గాయాలనుండి రక్తం చిందుతూ ఉండగా పడదోశారు. అంతలో 
ఆ పాపిశరీరాన్ని తినటానికి నకనకలాడుతున్న కడుపులతో కుక్కలమంద వచ్చిపడింది. అంత ఆకలితోనూ అవి 
ఆ పాపాత్ముడి శరీరాన్ని ముట్టకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి”. 


వ. అని చెప్పి భీష్ముండు. 509 
ప్రతిపదార్థం: అని= అని; చెప్పి= పలికి; భీష్ముండు= భీష్ముడు. 
తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు - (తరువాతి పద్యంతో అన్వయం). 
క, “విను మది యట్టిద; కుక్కలు(। దినగా రోయుం గృతఘ్ను దేహము మాంసం 
బని చెప్ప నాగమంబులు । మనుజేశ్వర! తెల్లమయ్యె మన కిచ్చోటన్‌.” 510 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్చర!= ధర్మరాజా!; వినుము= వినుము; అది= ఆ తినకపోవటం; అట్టిద= అట్టాంటిదే; కృతఘ్ను 
దేహము= చేసిన మేలును మరిచేవాడి శరీరం; మాంసంబు= కండను; కుక్కలు; తినంగాన్‌= తినటానికి; రోయున్‌= రోత పడతాయి; 
అని; ఆగమంబులు= వేదాలు; చెప్పన్‌= పలుకగా; మనకున్‌= మనక్కూడా; ఇచ్చోటన్‌= ఇక్కడనే ఈ విషయంగా; 
తెల్లము+అయ్యెన్‌= తేట పడింది, విశదపడింది. 


తాత్సర్యం: వినుము - అది అటువంటిదే. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు, రోతపడతాయి” 
అని వేదాలే ఘోషిస్తున్నాయి. ఆ విషయం ఈ కథవలన మనకూ తేటతెల్లమయింది కదా!” 


వ. అని పలికి వెండియు నిట్లనియె. 511 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ; ఇట్టు+అనియెన్‌= భీష్ముడు ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ భీష్ముడు ఇట్లా అన్నాడు. 
క. పురపురం బొక్కుచు బకపతి | కరంకముం దేర బనిచి గారవమున నె 
య్యురు దాను నగ్ని యిచ్చి య । సురపతి యున్నంత వచ్చె సురపతి నెమ్మిన్‌. 512 


ప్రతిపదార్థం: పురపురన్‌+పొక్కుచున్‌= ఎంతో ఏడుస్తూ; బకపతి= నాడీ జంఘుడి; కరంకమున్‌= డొక్కను; తేరన్‌= తేవటానికి; 
పనిచి= పంపించి; నెయ్యురున్‌= స్నేహితులున్నూ; తానున్‌= తానూ (విరూపాక్షుడూ); గారవమునన్‌= గౌరవంతో; అగ్ని+ఇచ్చి= 
తలకొరివి పెట్టి; అసురపతి= రాక్షస రాజు; ఉన్నంతన్‌= ఉండటంతో; నెమ్మిన్‌= (ప్రేమతో; సురపతి= దేవేంద్రుడు; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: విలవిల ఏడుస్తూ నాడీజంఘుడి డొక్కను తెప్పించాడు. స్నేహితులతో కలిసి, తాను గౌరవంగా తలకొరివి 
పెట్టాడు. అపుడు దేవేంద్రుడు వచ్చాడు. 


క. కని యతండు సంభ్రమంబును | వినయంబును బెరయ గారవించి యడిగి నా 
తని 'రాజధర్ము నీవే । యని దైన్యము దోంప వగచి యశ్రులు దొరంగన్‌. 513 


ప్రతిపదార్థం: కని= ఇంద్రుడిని చూచి; అత(డు= విరూపాక్షుడు; సంభ్రమంబును= తత్తరపాటున్నూ; వినయంబును= అణకువా; 
బెరయన్‌= కూడుకోగా; గారవించి= గౌరవించి; దైన్యము= దీనత్వం; తో(పన్‌= అవుపడగా; వగచి= దుఃఖించి; అశ్రులు= కన్నీరు; 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 499 
తొరంగన్‌= రాలగా; రాజధర్మున్‌= రాజధర్ముడిని; ఈవే= తిరిగి బ్రతికించవా; అని; అతనిన్‌= ఇంద్రుడిని; అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: ఇంద్రుడిని చూచాడు విరూపాక్షుడు. అతడిలో తత్తరపాటు వినయం కలగలుపుగా దీనత్వం తోపగా, 
విలవిల ఏడుస్తూ 'నా రాజధర్ముడిని తిరిగి (బ్రతికించవా” అంటూ వేడుకొన్నాడు. 


వ. అడిగిన నమరవిభుండు 'నీ సఖుండు చతుర్ముఖునకు సఖుం డగుట యెటుంగవే? వానికి వగవనేల? 
యవ్వారిజాసనుండు దనపాలికి ననుదినంబు వాండు వచ్చుటం గోరుచుండుం గావున. 514 


ప్రతిపదార్థం: అడిగినన్‌= (ప్రార్థించగా; అమర విభుండు= దేవేం[ద్రుడు; నీ సఖుండు= నీ చెలికాడు; చతుర్ముఖునకున్‌= (బ్రహ్మకు; 
సఖుండు+అగుట= స్నేహితుడవటం; ఎణుంగవే?= తెలియదా?; వానికిన్‌= నాడీజంఘడి కొరకు; వగవన్‌+ఏల?= ఏడ్వటం 
ఎందుకు?; ఆ+వారిజ+ఆసనుండు= ఆ బ్రహ్మ; తనపాలికిన్‌= తన వద్దకు; అనుదినంబు= (ప్రతినిత్యం; వాండు వచ్చుటన్‌= 
నాడీ జంఘుడి రాకను; కోరుచున్‌+ఉండున్‌= కోరుతూ ఉంటాడు; కావునన్‌= కాబట్టి, 


తాత్పర్యం: విరూపాక్షుడి ప్రార్థన విన్న ఇంద్రుడు 'నీ చెలికాడు నాడీజంఘుడు బ్రహ్మకూ స్నేహితుడని నీకింతవరకూ 
తెలియదా? అతడి గురించి ఏడవటం ఎందుకు? అతడు ప్రతినిత్యమూ తన దగ్గరకు రావాలని బ్రహ్మకోరుకుంటాడు. 
కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. పలుమాటును రామికి ను । త్తలపడియెను; దాన నిట్టి దశ నత. డొందెం; 
జెలి యగుట నితని డొక్కకు | నలఘువిథిన్‌ వహ్ని యిచ్చి తది మేల కదా! 515 


ప్రతిపదార్థం: పలుమాజును= తరుచుగా; రామికిన్‌= రానందుకు; ఉత్తలపడియెను= బాధపడుతుండేవాడు; దానన్‌= 
అందువలననే; అత(డు= నాడీజంఘుడు; ఇట్టిదశన్‌= పైలోకాన్ని; ఒందెన్‌= పొందాడు; చెలి+అగుటన్‌= స్నేహితుడు అవటంవలన; 
ఇతని డొక్కకున్‌= ఈ కొంగ ఎముకల గూడుకు; అలఘు విధిన్‌= గొప్పగా; వహ్ని+ఇచ్చితి=(ఏ) తలకొరివి పెట్టావు; అదిమేలకదా!= 
అది మంచిది కదా! 

తాత్సర్యం: తరచూ రానందుకు (బ్రహ్మ విచారించేవాడు. అతడికి ఇట్టాంటి దశ పట్టిందంటే అతడి స్నేహితు 
డవటంవలననే నీ స్నేహితుడవటంవలన నీవు ఈ కొంగకు తలకొరివి పెట్టావు. అది చాలా మంచి పనికదా! 


వ. అ ట్లగ్సిసంసారంబు సేసి నీవు వచ్చిన యనంతరంబ తచ్లితాసమీపంబున. 516 
గగ Aa థో ఆఅ లు 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; అగ్నిసంస్కారంబు+చేసి= దహన సంస్కారం చేసి; నీవు= నీవు; వచ్చిన+అనంతరంబ= వచ్చిన 
వెంటనే; తద్‌+చితా సమీపంబునన్‌= ఆ కాటినిప్పు దగ్గరలో. 
తాత్సర్యం: అట్లా దహన సంస్కారం ముగించిన నీవు ఇట్లా వచ్చావో లేదో ఆ వెంటనే ఆ చితిమంట దగ్గరలో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క కడు నర్మిలిం గ్రేపుం జను । గుడుపం దొడంగె నొక్క సురభి గుటుపా లైరయం 

బడు వత్స వక్త ఫేనము । సుడిగాలిం దూలిపడియె సొదపై ననఘా! 517 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; ఒక్కసురభి= ఒక ఆవు; కడున్‌= మిక్కిలి; అర్మిలిన్‌= ప్రేమచేత; (క్రేపున్‌= దూడను; 
చనుకుడుపన్‌= పాలు ఇవ్వటానికి; తొడంెన్‌= మొదలుపెట్టింది; కుణుపాల్‌= చిన్న చేపువలన; బెరయన్‌పడు= చిందిపడే; వత్స= 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


దూడ; వక్రఫేనము= నోటి నురగ తుంపర; సుడిగాలిన్‌= సుడిగాలిచేత; సొదపైన్‌= చితి మీదికి; తూలిపడియెన్‌= చెదరిపడింది. 


తాత్సర్యం: ఒక ఆవు తన దూడకు ఎంతో (ప్రేమగా పాలిస్తుండగా చిన్న పాలచేపు రాగానే దూడ నోటినుండి 
నురగ తుంపర జారిపడింది. అది సుడిగాలికి ఎగిరి చితిమీద పడింది. 


వ. దానంజేసి యన్నాడీ జంఘుండు సంజీవితుం డయి యెప్పటియట్ల యొప్పెడు నాకారంబుతో 
నరుగుదెంచుచున్నవా( డి ట్లగుటకుం గారణంబును నద్దేవుని దివ్యచిత్తంబు మహానుభావంబ.' 518 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= నురగ పడటంవలన; ఆ+నాడీజంఘుండు= ఆ రాజధర్ముడు; సంజీవితుండు+అయి= మళ్ళీ 
బతికినవాడై; ఎప్పటి+అట్ల= ఎప్పటిమాదిరిగానే; ఒప్పెడున్‌= శోభిల్లే; ఆకారంబుతోన్‌= రూపంతో; అరుగుదెంచుచున్‌+ఉన్నవా(డు= 
వస్తూ ఉన్నాడు; ఇట్టు+అగుటకున్‌= ఇట్లా జరగటానికి (తిరిగి బతికి రావటానికి); కారణంబు= నిమిత్తం, మిషు ఆ+దేవుని= 
ఆ (బ్రహ్మదేవుడి; దివ్యచిత్తంబు= లోకాతీతమైన దయా; మహాను భావంబ= మహిమే. 

తాత్సర్యం: ఆ నురగ పడిందో లేదో నాడీజంఘుడు తిరిగి బ్రతికాడు. మునుపటి మాదిరిగానే అదే రూపంతో 
వస్తూ ఉన్నాడు. ఇట్టా జరిగిందీ అంటే అది ఆ (బ్రహ్మదేవుడి లోకాతీతమైన దయామహిమే!' 


క అని చెప్పె నంత బకపతి । సనుదెంచెను దనుజపతికి సమ్మద మెసంగన్‌ 
మును వాసవు( డజువాక్యము । నన పాశ నిబద్దు( జేసినా( డవ్విఫ్రున్‌. 519 


ప్రతిపదార్థం: అని= అని; చెప్పెన్‌= చెప్పాడు; అంతన్‌= అంతలో; బకపతి= కొంగలరాజు నాడీజంఘుడు; దనుజపతికిన్‌= రాక్షస 
రాజు విరూపాక్షుడికి; సమ్మదము= ఆనందం; ఎస(గన్‌= ఎక్కువయ్యేటట్టు; చనుదెంచెన్‌= వచ్చాడు; మును= కొంగ రాకముందే; 
వాసవు(డు= దేవేంద్రుడు; అజువాక్యమునన= (బ్రహ్మమాటమీద; ఆ+విపున్‌= ఆ (బ్రాహ్మణుడిని; పాశనిబద్దున్‌= తాళ్ళతో 
కట్టినవాడిగా; చేసినాండు= చేశాడు. 

తాత్పర్యం: అని ఇంద్రుడు చెప్పగానే కొంగలరాజు రానేవచ్చాడు. అతడి రాకకు విరూపాక్షుడు మరింత 
సంతోషించాడు. అంతకు మునుపే ఇంద్రుడు బ్రహ్మ మాట (ప్రకారం ఆ బ్రాహ్మణుడిని తాళ్ళతో కట్టించాడు. 


క. ఆ నాడీజంఘుండును । దాని నెటి(గి భూసురునకు. దనకతమున న 
ద్దీనదశయగుట కోర్వక । వాని విడుపు గోరి వే(డె వరముగ నింద్రున్‌. 520 


ప్రతిపదార్థం: దానిని= బ్రాహ్మణుడిని కట్టేశాడని; ఎటింగి= తెలిసికొని; ఆ నాడీజంఘుండును= ఆ కొంగ; భూసురునకున్‌= 
ఆ (బ్రాహ్మణుడికి; తన కతమునన్‌= తనకారణంగా; ఆ+దీనదశ+అగుటకున్‌= ఆ దైన్యస్థితి కలిగినందుకు; ఓర్వక= సహించలేక; 
వాని విడుపున్‌= ఆ బ్రాహ్మణుడి విడుదలను; కోరి= కోరుకొని; ఇంద్రున్‌= ఇం(ద్రుడిని; వరముగన్‌= వరంగా; వేండెన్‌= ప్రార్థించాడు. 
తాత్పర్యం: ఆ రాజధర్ముడు, బ్రాహ్మణుడికి తనవలన కలిగిన దురవస్థకు తట్టుకొనలేకపోయాడు. అతడిని 
విడిపించుమని ఇంద్రుడిని వరం అడిగాడు. 


చ. అతండును దివ్యబోధమున నా సమయంబున బ్రహ్మ సత్మృపా 
న్వితు6 డగు టేర్పడం గని వినీతతముం డగు రాజధర్ము వాం 
ఛిత మొనరించె విస్రునకుం జేర్చిరి తెచ్చినవారు తద్ధన 
ప్రతతియు దైత్యనాయకుండు పంప బకాధిపు( బ్రస్తుతించుచున్‌. 521 


~~ 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 501 


ప్రతిపదార్థం: అతండును= ఆ ఇంద్రుడూ; ఆ సమయంబునన్‌= వరం అడిగేటప్పుడు; బ్రహ్మ బ్రహ్మదేవుడు; 
సత్కృపా+అన్వితుండు+అగుట= మంచి దయతో కూడినవాడవటం; దివ్యబోధనమునన్‌= అతీంద్రియ జ్ఞానంచేత; ఏర్పడన్‌+కని= 
తెల్లంగా తెలిసికొని; వినితతముండు+అగు= ఎక్కువ వినయవంతుడైన; రాజధర్ము= కొంగ; వాంఛితమున్‌= కోరికను; ఒనరించెన్‌= 
తీర్చాడు; దైత్యనాయకు(డు= రాక్షసరాజు విరూపాక్షుడు; పంపన్‌= పంపగా; తద్‌= ఆ (బ్రాహ్మణుడి; ధనప్రతతియున్‌= ధనం 
మొత్తాన్ని; తెచ్చినవారు= తీసికొని వచ్చినవారు (రాక్షసులు); విప్రునకున్‌= (బ్రాహ్మణుడికే; చేర్చిరి= తిరిగి చేరవేశారు; బకాధిపున్‌= 
కొంగలరాజు నాడీజంఘుడిని; ప్రస్తుతించుచున్‌= పొగడుతూ. 


తాత్సర్యం: ఈ వరం ఇవ్వటంలో బ్రహ్మదేవుడి దయ ఉన్నదని ఇంద్రుడు దివ్యజ్ఞానంతో తెలిసికొన్నాడు. వెంటనే 
(బ్రాహ్మణుడిని విడిచిపెట్టి, కొంగ కోరిక తీర్చాడు. రాక్షసరాజు ఆజ్ఞతో బ్రాహ్మణధనాన్ని తెచ్చినవారు తిరిగి అతడికి 
ముద్రతుద్దిగా ముట్టచెప్పారు. నాడీజంఘుడిని కొనియాడుతూ. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. అవ్విప్రుండు ధనసంచయంబు మోచికొని మరలి మరలి చూచుచు సంభ్రమంబునం బోయె; 

దదనంతరంబ. 522 
ప్రతిపదార్థం: ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడు; ధన సంచయంబున్‌= ధనం మొత్తాన్ని; మోచికొని= మోస్తూ; మరలి మరలి 
చూచుచున్‌= మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తూ; సంభ్రమంబునన్‌= తత్తరపాటుతో; పోయెన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబ= ఆ తరువాత. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడు ధనం మూటను మోసుకొంటూ వెనక్కి తిరిగి చూస్తూ తత్తరపడుతూ పోయాడు. 
ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. సురపతియుం్రివిష్టపమున । కరిగె; బకాధీశుండును నిజాలయమునకున్‌ 

గరిమంబు మెబియ( జనియెం । బరితుష్టుం డగుచు దైత్యపాలుం డనుపన్‌.' 523 
ప్రతిపదార్థం: సురపతియున్‌= ఇం(ద్రుడూ; (త్రివిష్టపమునకున్‌= దేవలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; బక+అధీశుండును= 
కొంగలరాజునూ; దైత్యపాలుండు= రాక్షసరాజు; పరితుష్టుండు+అగుచున్‌= బాగా సంతోషించినవాడవుతూ; అనుపన్‌= పంపగా; 
గరిమంబు= గొప్పతనం; మెజయన్‌= ఒప్పగా; నిజ+ఆలయమునకున్‌= తా నుండే తావుకు; చనియెన్‌= వెళ్ళాడు. 
తాత్సర్యం: ఇం(ద్రుడూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. విరూపాక్షుడు ఆ బకరాజు రాజధర్ముడిని సంతోషంగా 
సాగనంపాడు. అతడూ గొప్పగా తానుండే మర్రిచెట్టును చేరుకొన్నాడు”. 


క అని చెప్పి తాత యిట్లను । మనుమనితో నాదరమున మటియును 'బ్రహ్మ 
ఘ్నునకును నిష్కృతి గలుగును; । వినుము కృతఘ్నునకు లేదు విమలచరిత్రా! 524 

ప్రతిపదార్థం: అని చెప్పి; తాత= భీష్మయ్య తాత; మనుమనితోన్‌= మనుమడైన ధర్మరాజుతో; మణీయును= మళ్ళీ; 
ఆదరమునన్‌= ఆపేక్షతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; విమల చరిత్రా!= మచ్చలేని నడతకలవాడా!; బ్రహ్మఘ్నునకును= 
(బ్రాహ్మణుడిని చంపినవాడికైనా; నిషృతి= పాపవిముక్తి; కలుగును= కలుగుతుంది; కృతఘ్నునకున్‌= చేసిన మేలు మరిచేవాడికి; 
లేదు= ఉండదు; వినుము= వినుము. 

తాత్సర్యం: భీష్ముడు మనుమడికి కాశ్యప గౌతమోపాభఖ్యానం అంతా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. “ధర్మరాజా! 
బాపనవాడిని చంపినవాడికైనా పాపనిష్కృతి ఉంటుంది కాని చేసిన మేలు మరచిపోయినవాడికి మాత్రం పాపవిముక్తి 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉండదు. 


క ఆరయ మిత్ర ద్రోహము । దారుణమగు పాతకము గృతఘ్నత కంటెన్‌; 
వైరము గొని విడువవలయు । నా రెండు దెటి(గుల వారి నాప్తుల నైనన్‌. 525 


ప్రతిపదార్థం: ఆరయన్‌= విచారించగా; మిత్రద్రోహము= స్నేహితుడికి కీడు తలపెట్టటం; కృతఘ్నతకంటెన్‌= చేసిన మేలు 
మరిచినదానికంటే; దారుణము+అగు= భయంకరమైన; పాతకము= పాపం; ఆ రెండు+తెజంగులవారిన్‌= ఈ రెండు రకాల 
(మిత్రద్రోహులు - కృతఘ్నులు) వారిని; ఆప్పులనైనన్‌= క్షేమం కోరేవారైనప్పటికీ; వైరము కొని= విరోధం పెట్టుకొని; విడువ వలయున్‌= 
వదలిపెట్టాలి. 


తాత్సర్యం: నిజానికి ఆలోచిస్తే స్నేహితుడికి కీడు తలపెట్టటం, చేసిన మేలు మరచిపోవటం కన్నా మించిన 
మహాపాపం. ఈ రెండు రకాల వారు మన మంచికోరుకునేవారైనా సరే - వైరం పెట్టుకొని వారిని వదలుకొనటం 
మంచిది. 


క మిత్తుం డైహికములు నా । ముత్రికములు నైన భద్రములు దలకొలుపున్‌; 
మిత్ర ధనంబులలోనను । మిత్తుండ యెక్కు డనుమాట మెత్తురు ప్రాజ్ఞల్‌. 526 


ప్రతిపదార్థం: మిత్రుండు= చెలిమికాడు; ఐహికములున్‌= ఈ లోకానికి సంబంధించినవీ; ఆము(త్రికములును+ఐన= పై లోకానికి 
సంబంధించినవి అయిన; భ(ద్రములు= శుభాలు; తలకొలుపున్‌= కలిగిస్తాడు; మిత్ర ధనంబులలోనను= మి(త్రుడూ, ధనం అనే 
రెంటిలోకూడా; మి(త్రు(డ= నేస్తగాడే; ఎక్కుడు= ఎక్కువ; అనుమాటన్‌= అనే వాక్కును; ప్రాజ్ఞుల్‌= పెద్దలు; మెత్తురు= మెచ్చుకొంటారు. 


తాత్సర్యం: స్నేహితుడు ఇహపరలోక సౌఖ్యాలు రెంటినీ సమకూర్చగలడు. మిత్రుడూ, ధనం - ఈ రెంటిలో 
మిత్రుడే మిన్న - అంటూ మెచ్చుకుంటారు పెద్దలు. 


క ఉత్తమ కులజుండు సుగుణా | యత్తుడు సస్నేహమతియు నగు మిత్తునకుం 
చిత్తమెలర్లు తెటింగున(। బొత్తు మనంగవలయు శుభము పొందవలసినన్‌.' 527 


ప్రతిపదార్థం: శుభము= మేలు; పొందవలసినన్‌= కలగాలంటే; ఉత్తమ కులజుండు= ఉన్నత వంశంలో పుట్టినవాడూ; సుగుణ+ఆయత్తుండు= 
మంచి గుణాలకు వశమైనవాడూ; సస్నేహమతియున్‌= స్నేహాన్నికోరే బుద్దికలవాడూ; అగు= అయినట్టి; మి(త్రునకున్‌= స్నేహితుడికి; 
చిత్తము= మనస్సు; ఎలర్చు తెజుంగునన్‌= అలరించేటట్టు; పొత్తు= కలసి మెలసి; మనంగవలయున్‌= నడచుకొనాలి. 
తాత్పర్యం: ఎవరైనా మేలు పొందాలంటే మంచికులంలో పుట్టినవాడూ, సుగుణాలు కలవాడూ, మంచి స్నేహం 
కావాలనుకొనేవాడూ అయిన స్నేహితుడితో పొత్తు పెట్టుకొనాలి. అతడు నొచ్చుకోని రీతిలో నడచుకొనాలి”. 


వ. అని యిట్లు కృతఘ్నతయు మిత్రద్రోహంబును నధిక పాతకంబు లగుటయు సన్మిత్తు( బాటించుట 
శుభంబు చేయుటయు భీష్ముండు భీమాగ్రజునకుం జెప్పె ననిన విని 'యయ్యుత్తమ పురుషుల 
యడుగుటలును, నుత్తరం బిచ్చుటలును నింత లెస్సలై చెల్లెడునే? యటమీంద. జెల్లిన తెజంగు 


లెలింగింపు' మనుటయు. 528 


ప్రతిపదార్థం: అని= అని; ఇట్టు= ఇట్టా; కృతఘ్నతయున్‌= చేసిన మేలు మరిచిపోవటమున్నూ; మిత్రద్రోహంబునున్‌= స్నేహితుడికి 


శాంతిపర్వము - తృతీయాశ్వాసము 503 


కీడు తలపెట్టటమున్నూ; అధికపాతకంబులు= మహాపాపాలు; అగుటయున్‌= అవటంవలన; సన్మిత్రున్‌= మంచి స్నేహితుడిని; 
పాటించుట= పొందటం; శుభంబు చేయుటయున్‌= మేలు చేయటమున్నూ; భీష్ముండు= భీష్ముడు; భీమ+అ(గ్రజునకున్‌= 
భీముడికంటె ముందు పుట్టిన ధర్మరాజుకు; చెప్పెన్‌= చెప్పాడు; అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; విని= జనమేజయుడు 
ఆలకించి; ఆ ఉత్తమ పురుషుల= మగవారిలో మొనగాళ్షైన ధర్మరాజు భీష్ముల; అడుగుటలును= (ప్రశ్నించటాలు; ఉత్తరంబు 
ఇచ్చుటలునున్‌= జవాబు చెప్పటాలు; ఇంత లెస్సలై= ఇంతటి మేలు కలవై; చెల్లెడునే= సాగుబాటవుతున్నాయా; అటమీ6దన్‌= 
ఆ పైన అవి; చెల్లిన తెణంగులు= చలామణి అయిన తీరులు; ఎజింగింపుము= తెలియ చెప్పుము; అనుటయున్‌= అనగానే. 


తాత్సర్యం: చేసిన మేలు మరచిపోవటం, మి(త్రుడికి కీడు తలపెట్టటం - అనేవి రెండూ మహాపాపాలు. అందుచేత 
మంచి మి(త్రుడిని సంపాదించటం మేలుచేయటం - అనేవాటిని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజు 
అడగగానే భీషు ]డు చెప్పిన విషయాలు లోకంలో మంచివిగా చలామణి అవుతున్నాయా? అయితే ఆ చెల్లుబాటయిన 
తీరులూ తెలియచెప్పవలసింది. 


ఆశ్వాసాంతము 


చ. స్యయభయ దర్పిత క్షుభిత సామజమర్దన రక్షణ క్రియా 
శ్రయణ విలాస భాసుర భుజా! చరణ ప్రణతామర వ్రజా! 
జయ విభవ ప్రభుత్వ ధనసంప దుదాత్త చరిత్ర కీర్తుపా 
నయన కృతార్థ సేవక జనా! మునిసంభృత యోగపూజనా! 529 


ప్ర తిపదార్థం: స్మయ= కండకావరంతో; దర్పిత= పొగరెక్కిన; సామజ= ఏనుగు (గజాసురుడు)ను; మర్దన= చంపటం; భయ= 
వెజపుతో; క్షుభిత= కలతచెందిన; సామజ= ఏనుగు (గజరాజు)ను; రక్షణ= కాపాడటం అనే; [క్రియా= వ్యాపారాన్ని; ఆ(శ్రయణ= 
ఆశ్రయించటం అనే; విలాస= లీలతో; భాసుర= (ప్రకాశిస్తున్న; భుజా!= చేతులు కలవాడా!; చరణ= కాళ్ళకు; ప్రణత= 
మొక్కుతుండే; అమర= దేవతల; వ్రజా!= సముదాయం కలవాడా!; జయ= గెలుపునూ; విభవ= వైభవాన్నీ; ప్రభుత్వ= 
సామర్భ్యాన్నీ; ధన= సిరినీ; సంపద్‌= ఐశ్వర్యాన్నీ; ఉదాత్త చరిత్ర= గొప్పనడవడినీ; కీర్తి= కీర్తిని ఉపానయన= పొందించటం 
చేత; కృతార్ణ= కృతకృత్యులైన; సేవక జనా!= పరిచారకులు కలవాడా!; ముని సంభృత= బుషులు పోషించిన; యోగ= 
ధ్యానంతో; పూజనా= కొలిచేవాడా! 

తాత్సర్యం: పొగరుబోతు అయిన గజాసురుడిని చంపి, చెడును తుదముట్టించటం, భయంతో కలతపడ్డ 
గజరాజుని కాపాడి మంచిని నిలబెట్టటం వంటి చేతలను విలాసంగా చేసి చూపే చేతులు కలవాడా! దేవతలంతా 
ఎపుడూ మొక్కుకొంటూ ఉండే పాదాలు కలవాడా! విజయాన్నీ, వైభవాన్నీ, సామర్థ్యాన్నీ, సిరులనూ. ఐశ్యర్యాన్నీ, 
మంచి శీలాన్ని, కీర్తినీ సమకూర్చి పెట్టటం వలన ధన్యులైన పరిచారక వర్గం కలవాడా! ధ్యానంతో కొలిచే బుషులు 


కలవాడా! 


క తరణి శశినేత్ర! జగదుప । కరణీయ చరిత్ర! బోధగాత్ర! తపస్సం 
భరితశమ ముని మనోజ్ఞూ!  భరణీయ ప్రాజ్ఞ! విశ్వభార విధిజ్ఞా! 530 


ప్రతిపదార్థం: తరణి= సూర్యుడూ; శశి= చంద్రుడూ; నేత్ర= కన్నులుగా కలవాడా!; జగత్‌= లోక (ప్రవృత్తికి; ఉపకరణీయ= 
ఉపకరించే వాటిచేత; చరిత్ర!= నడవడికలవాడా!; బోధ= జ్ఞానమే; గాత్ర!= శరీరంగా కలవాడా!; తపస్‌= తపస్సుచే; సంభరిత= 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిండిన; శమ= అంతరింద్రియ ని[గ్రహంకల; ముని= బుషులకు; మనోజ్ఞా!= మనోహరమైనవాడా!; భరణీయ= పోషించదగ్గ; 
ప్రొజ్ఞ= వివేకులు కలవాడా!; విశ్వభార= (ప్రపంచభారాన్నీ; విధి= బ్రహ్మను (బ్రహ్మతత్తాన్ని); జ్ఞా!= తెలిసినవాడా!, విశ్యభార 
విధానాన్ని తెలిసినవాడా! 

తాత్సర్యం: సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! లోకపు వృత్తికి ఉపయోగించే నడవడి కలవాడా! జ్ఞానమే ఆకారంగా 
తాల్చినవాడా! తపోనిధులూ, నిగ్రహవంతులూ అయిన మునులకు మనోహరమైనవాడా! పోషించదగ్గ వివేకులు 
కలవాడా! ప్రపంచ భారాన్నీ, బ్రహ్మతత్తాన్నీ తెలిసినవాడా! ప్రపంచభారం వహించే విధానం తెలిసినవాడా! 


మాలిని: 

వరద చరణ లీలా! వైకృతాగమ్య శీలా! 

విరతి నిరతి సేవ్యా! వేదవిద్యా విభావ్యా! 

నిరవధిక విభూతీ! నిశ్చయాతీతరీతీ! 

భరిత కరుణ దృష్టీ! భక్తమాధ్వీక వృష్టీ! 531 
ప్రతిపదార్థం: వరద= కోరికలను తీర్చేటటువంటి; చరణ= పాదాల; లీలా!= విలాసం కలవాడా!; వైకృత= మనోవికారులచేత; 
అగమ్య= తెలిసికొనరాని; శీలా!= మంచి నడతకలవాడా!; విరతి= విరాగంపట్ట; నిరతి= ఎక్కువ ఆసక్తి కలవారిచేత; సేవ్యా!= 
పూజించదగినవాడా!; వేద= (శుతుల; విద్యా= విజ్ఞానంతోనే; విభావా[= తెలుసుకోదగినవాడా!; నిరవధిక= మేరలేని; విభూతీ!= 
ఐశ్వర్యం కలవాడా!; నిశ్చయ+అతీత= నిర్జారించ వీలుకాని; రీతీ!= తీరు కలవాడా!; భరితకరుణ= దయతో నిండిన; దృష్టి!= 
చూపులు కలవాడా! భక్త= భక్తులకు; మాధ్వీక వృష్టీ!= (ద్రాక్షావర్ష రూపమైనవాడా! 
తాత్పర్యం: భక్తుల కోరికలు తీర్చే పాదలీలలు కలవాడా! మనోవికారులు తెలిసికొనలేని మంచి నడత కలవాడా! 
విరాగులచేత కొల్వబడేవాడా!ః వేదవిజ్ఞానంతోనే తెలియబడేవాడా! అపారమైన ఐశ్వర్యం కలవాడా! నిర్దారించవీలుకాని 
తీరు కలవాడా! దయగల చూపులు కలవాడా! భక్తులపాలిట ద్రాక్షావర్ష రూపమైనవాడా! హరిహరనాథా! 
విశేషం: మాలిని వృత్తంలో ప్రతిపాదంలోనూ న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం 
ఉన్నది. 
గద్యము 

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 
ప్రణీతం బైన శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందు తృతీయాశ్వాసము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైన ఉభయకవిమి(త్రుడనే బిరుదం కలవాడూ, కొమ్మనామాత్యుడి కుమారుడూ, 
పండితుల ఆరాధనలచేత ప్రకాశించేవాడూ (పండితులను ఆరాధించటంచేత ప్రకాశించేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీమహాభారతంలోని శాంతిపర్వంలో మూడవ ఆశ్వాసం. 


శాంతిపర్వంలోని మూడన ఆశ్వాసం సమాప్తం. 


పద్యము 

అ 
అంగనాజనమ్ములకు 
అంటి మట్టియెడ నింద్ర 
అంతకు నియ్యాతిథ్యంబు 
అంత నద్దానవేంద్రుండు 
అంత నాభిషేచనిక 
అంత నిక్కడ 
అంతశ్చరమారుతములు 
అందంద మెడయు.6 దలయు 
అందు 
అంబరీషుండు నానా 
అంబుదంబులు గేశంబు 
అకట! కూడి మెలంగి 
అక్కపోతినాథు. డన్నిలో 
అక్కాలంబునందు 
అక్కుమారుండు నిజ 
అచల భక్తినిత్యంబు 
అజు6 డధ్వరంబు 
అటరాము. డెణి(గి 
అటవీదేశములందు 
అటుగాక కర్మగతి 
అట్టి దశ బుట్టు రుద్రుని 
అట్టి పురవరంబునందు 
అట్టి యవసరమున 
అట్టియెడ 
అట్టియెడం జూడం 


142 


శాంతిపర్వము 
(మెదటి భాగం) 
గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము పుట 
అట్టివి దైవకృతంబులు 85 
అట్టి సమయమున 429 
అట్టన్ని సంస్కారంబు 499 
అట్టింద్రుండు ప్రత్యక్షం 265 
అటుంగాక 18 
(st) 
అట్లుంగాక 60 
ye 
అట్లుంగాక 444 
oe] 
అట్టు కాముబారిం 103 
అట్టు జనమేజయుడు 448 
అటు తన్నుందాన 464 
ధా 
అట్టు దండ (ప్రణామంబులు 265 
అట్టు దమము మహిమ 468 
అట్టు నియోగుల 308 
అట్లు పనవి యేడ్చు 458 
a | 
అట్టు బెబ్బులి వచ్చి 371 
అట్లు లోకరక్షకుం 381 
ధా లు 
అట్టు సంతోషమున 494 
అట్టు సంయమివర 224 
అట్లు హరి బ్రస్తుతించి 192 
op) 
అటైటీంగి 202 
రా 
అట్టాసంగినం గైకొని 480 
అడలున రాజధర్మ 29 
అడలెద6 బొందంగా 79 
అడవి గోవులకై కాల్చు 122 
అడవిలో నొక మట్టి 407 
అడవుల మీరున్న 68 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము 

అడిగిన నతండతని 
అడిగిన నమర విభుండు 
అడుగుటయు నమ్మహీ 
అతండు 

అతండును గురునకు 
అతండును దివ్యబోధ 
అతడును మందహాస 
అతండు సమిత్కుశాభి 
అత. డొడంబడి 

అతని6 దమకు నెల్ల 
అతని కిట్టు లనియె 
అతనికి నాతండిట్టను 
అతనికి నీపయిం గరుణ 
అతని నాశ్రయించి 
అతని మేను కుంతి 
అతని వీడ్కొని సంట్రీతి 
అతిథి పితృదేవతా 
అతిథుల దీనకోటుల 
అతిశయిత పుణ్య 
అదికారణంబుగా ధరణి 
అది కాశ్యప గాతమాఖ్యానం 
అది గోరిన దొరకొనునే 
అది బెట్టిదంపు వెరవున 
అది యట్టుండె భోగంబులు 
అదియునుంగాక 
అదియునుంగాక 


|| 

పద్యము 

అదియునుంగాక యొక్క 
అదియును బుద్ధిమంతులు 
అదియును వినవలతు 
అది యెట్లంటేని 

అది యెట్లంటేని 

అది యెకండేల వేద 

అది రత్నరుచుల 
అధికతపంబున నన్ని 
అధిప (తైవర్లికుల 

అధిప! నారదు చెలియలి 
అధిప! పరశురాము 

అధిప! మీతల్లి యుల్లంబు 
అధిప! యివి ధార్తరాష్ట్ర 
అధ్యయన దానయజ్ఞంబు 
అధ్వరంబు కంటె నధికంబు 
అనఘచరిత! యిట్లు 
అనఘ! ధర్మార్ధ కామంబు 
అనఘ నాలుగువర్షము 
అనఘ! నీదు బుద్ధి 
అనఘ! నీరు వట్టు 

అనఘ! భయంబు నొందు 
అనఘ! యనేక దోష 
అనఘ! యిను. ఢింక 
అనఘ! (శ్రేయస్సునకు 
అనదతనంబును 
అనధీయానుం డిత. 
అనయము' బేర్చు కామ 
అనలము శమించు 

అన విని ధర్మితనూజుండు 
అన విని ధర్మసూనుండు 
అన విని యమ్మనుజేశ్వరుండు 
అనవుడు. బార్జుండిట్టులను 
అనవుడు( బిల్లి యిట్టు 
అనవుడు గాధినందనుండు 
అనవుడు ధర్మవృత్తము 


451 


శ్రీమదాంధ్ర 


పద్యము 


అనవుడు నక్క రాంబనిచి 
అనవుడు నజాకశతుండు 
అనవుడు నట్టేల 
అనవుడు నీశీలము 
అనవుడు నుల్ల మెంతయు 
అనవుడు నెగవెక్కి 
అనవుడు బ్రహ్మదత్తు 
అనవుడు భయసం(భమ 
అనవుడు వాం డిట్లనియె 
అనవుడు వాండు గువ్వ 
అనవుడు సాంసారిక 
అని కోపంబునం బల్క 
అని గర్వంపుమాట 

అని గురుండు పంప 

అని చెప్పి 

అని చెప్పి తాత యిట్ట్లను 
అని చెప్పి దేవేంద్రుండు 
అని చెప్పిన యప్పుండరీ 
అని చెప్పి నిజేచ్చ 

అని చెప్పి పురోహితుని 
అని చెప్పి భీష్ముండు 
అని చెప్పి భీష్ముండు 
అని చెప్పి భీష్ముండు వెండియు 
అని చెప్పి భీష్ముం డేను 
అని చెప్పి మతియు నత 
అని చెప్పి మతియు నిట్ల 
అని చెప్పి మీర లీధర్మా 
అని చెప్పి యప్పార్థివుం 
అని చెప్పి యిది యుప 
అని చెప్పి యేను నీకు 
అని చెప్పి యేనును 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 


మహాభారతము - శాంతిపర్వము 


327 


పద్యము 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వైశంపాయ 

అని చెప్పె నంత బకపతి 
అని చెప్పె ననిచెప్పి 

అని చెప్పె నప్పుడు 

అని తన మహాత్మ్య్యంబునం 
అని తన వచనంబులం 
అని తలంచి 

అని తూర వగచి యారయ 
అనిన 

అనిన ధర్మపుత్రుడు 
అనిన గౌంతేయా[గ్రజు 
అనిన బాంచాలితో 

అనిన సం(గ్రామకేళీ 

అనిన బిల్లి కిట్టులను 
అనిన (బ్రాప్త కాలుజ్ఞా 
అనిన నచ్యుతుండు 

అనిన నజాతశత్రుం 

అనిన నట్ట యగుట 

అనిన నతనికి శారిక 
అనిన నప్పాండవోత్తముండు 
అనిన నయ్యిరు దెబంగుల 
అనిన నా ధర్మతనయుతో 
అనిన భయంబునొంది 
అనిన భీష్ము( డిట్టులను 
అనిన రోమశునకు 

అనిన విని కరుణాయత్త 
అనిన విని కౌంతేయా 
అనిన విని కౌంతేయా 
అనిన విని చండాలుండు 
అనిన విని చండాలుం డిట్ల 
అనిన విని జనమేజయుం 
అనిన విని దేవపితృ 

అనిన విని దేవస్థానుం 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


ధర్మతనయుం 
ధర్మతనయుం 
ధర్మతనయుండరి 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
ధర్మనందనుండు 
నిర్విజ్ఞ 

పవన 

సొఠడనా 
పాఠడవొ 
పౌలస్త్యుండు 
ప్రీతి ధర్మ 
బూరు విట్లను 
యంకిలి 
యజాత 
యజాత 
యజాత 
యజాత 
యజ్ఞనపతి 
యజ్ఞనవిభుం 
యతండు 
యత(డు 
యప్పలితుండు 
యమ్మునిపతి 
యవ్విప్రు 
యుధిష్టిరుండు 
యుధిష్టిరుండు 
యోడకోడకు 
వార లందణు 
వారలు 

వారి రావించి 
వాసుదేవునకు 
శారిక 

శ్టోక్ర 


గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము 


అనిన విని సంతోషించి 
అనిన విని సిగ్గువడి 
అనిన శంతనుపుతుతో 
అని నిందించి 

అని నిశ్చాయకుండై రణం 
అని పలికి పిల్లి 

అని పలికిన నాగృధ్రంబు 
అని పలికిన నాప్పథ్వీపతి 
అని పలికి పాండవా 

అని పలికి పురందరుం 
అని పలికి పూర్వాచార 
అని పలికి బంధుమరణ 
అని పలికి బలు 

అని పలికి మజి పలుక 
అని పలికి మజియు 

అని పలికి మునీంద్రా! 
అని పలికి యగోమాయువు 
అని పలికి యగ్ని 

అని పలికి యద్దేవి 

అని పలికి యపుడ 

అని పలికి యప్పారా 

అని పలికి యవిశ్వాసము 
అని పలికి యిట్లనియె 
అని పలికి యెందేని 

అని పలికి విష్ణు విశ్వాత్మ 
అని పలికి వెండియు 

అని పలికి వెండియు నిట్ల 
అని పలికి సఖ్యంబుచేసి 
అని పలికె నని చెప్పి 

అని పలుకు జనకు 

అని పలుకుటయు నమ్మునీం 
అని పలుకు పార్టు 

అని పాసి యరణ్యము 
అని మరుత్తుండను 

అని మజియు ననేక 


366 
241 
215 


పద్యము 
అని మణియును 
అని మటేయును 
అని ముట్లనాడి 
స్‌ 
అని ముని పల్కిన 
అనిమిషాసురయుద్ద 
అనిమిషులున్‌ విభీతు 
అని యంత నిలువక 
అని యంత నిలువక 
అని యంతరంగంబున 
అని యడిగిన నతం 
అని యడిగిన నప్తుడమి 
అని యడిగిన నమ్మహీ 
అని యడిగిన నయ్యార్య 
అని యడిగిన నాతం 
అని యడిగిన నాదేవ 
అని యత్తెణంగున 
అని యప్పురి దెస సెప్పిన 
అని యాస పజ్జం బోవమి 
అని యిటందణు( జెప్పంగ 
ట్‌ి 
అని యిట్లతుల సోత్రం 
౧ st. 
అని యిట్లప్పక్షి ధ్వంస 
అని యిట్టప్పలితుండును 
౧? 


అని యిటు కృతఘ్నతయు 
వ్‌ 

అని యిటు చెప్పి యపా(త్ర 
౧ 


అని యిట్లు ధర్మనంద 

అని యిట్లు నకులునకు 

అని యిట్లు బహు(ప్రకారం 
భా 

అని యిట్లు బృహస్పతి 

అని యిట్లు శరణాగత 

అని యిటు సలాపంబు 
క్‌ ౧M 

అని యిట్లు సెప్పిన వాక్య 

అని యుల్లంబునన 


అని యులసంబాడి సముల 
మ: వ్‌ 


అని యూది పలికి 
అని యూజడిల్లంబలికిన 


IV 

పద్యము 

అనియె నట్టియెడం 
అనియె నని చెప్పి భీష్ముం 
అనియె నా ప్రబ్బలి 
అనియె నాసేనబితుం 
అనియె నిట్టు దమ్ములం 
అనియె మజీయు 

అని యెణింగించి 

అని యేర్ప్చడ భాషించిన 
అనియొక గుదిమీల 

అని వసుహోముండు 

అని వాయుదేవుండిట్ల 
అని వినతుండగు నా 
అని విశదంబుగా వివరించె 
అని వీడ్కొల్సిన నీత 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అనుచు6 దదీయపాద 
అనుచు లేచి నిలుచుటయు 
అనుటయుం గౌంతేయా 
అనుటయుం దెలిసి 
అనుటయు. గౌంతేయా 
అనుటయు. గౌంతేయా 
అనుటయు. బెలుచని 
అనుటయు ధనదుండు 
అనుటయు ధర్మజుండు 
అనుటయు ధర్మజుండు 
అనుటయు ధర్మతనయుం 
అనుటయు నంత్యజుండు 
అనుటయు నచ్యుతుండు 
అనుటయు నచ్యుతుండు 


405 
383 
287 
460 
468 
333 

43 
130 
211 
295 
443 
472 
451 
459 
272 

86 
114 
342 
461 
293 
306 
355 
311 
433 
194 
226 


పద్యము 

అనుటయు నట్టకాక 
అనుటయు నతనితో 
అనుటయు నత్తాపసో 
అనుటయు నమ్మహా 
అనుటయు నమ్మునివరుం 
అనుటయు నవ్వచనం 
అనుటయు నాపగా 
అనుటయు నాపగా 
అనుటయు నాపగేయుండు 
అనుటయు నిది కర్ణము 
అనుటయు నెట్టివాండైన 
అనుటయు నెల్క 
అనుటయు (బ్రహ్మదత్తుం 
అనుటయు మృగపతి 
అనుడు నిట్టు దలథయ 
అనుమని రని పలికి 
అనుమానింపకు తోడ 
అను విచారంబు దివ్య 
అనుష్టించి ద్రోణాచార్య 
అనృతము పాతకమగు 
అనృతోపచారకలనం 
అన్న పతితుండైన 
అన్నరనాథుండు నడచి 
అన్నరపాలుండు దానున్‌ 


అన్నలు. దమ్ములు. గలుగుట 


అన్యాయంబునం బొదలిన 
అప్పటికి. దోంచినట్టులు 
అప్పరుసున. బరింగిన 
అప్పుడినుండు మాసె 
అప్పుడు చిత్తంబుత్తమ 
అప్పుడు దొడంగి యంత 
అమర గరుడ గంధర్వ 
అమల భవదీయ 
అమృతమథనమున 
అమృతమయు బుగ్యజు 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 

అమృతము విద్యయు 
అమ్మచెల్ల! యిట్టులన 
అమ్మహాత్ముని సాత్యకి 
అమ్మహీపతి పూజ్యరాజ్యం 
అమ్ముగ్ధ యతని కిట్టనియె 
అమ్మెయి. బలితుండు 
అయ్యితిహాసంబు సెప్పెద 
అయ్యుత్తమొత్తమునకు 
అరణి నన్ని వొడము 
అరదము వన్నిననా 
అరయయగ రాజధర్మము 
అరయుం దప్పు కృతం 
అరయుట( (బ్రజ వరిం 
అరి నృపాలు పెంపు 
అరిపయి( బోయి వాని 
అరిపయి వీ(కనెత్తి 

అరి మిగులంగొనుట 
అరి యాజవపాలు 
అరియెడ మి(త్రభావ 
అరివధము పాపమని 
అరివీరుల ఘోరంబగు 
అరుగుచుండు వాడొక 
అరుగుదెంచితి ననియు 
అరులకడ నిజ భూమి 
అరులను మిత్రులం 
అర్జును పలుకు సత్యంబు 
అర్థధర్మంబు లితరేత 
అర్థములు బంధువులు. 
అర్థవంతుండై భోగంబు 
అర్థసిద్దికంటె నరయ 
అర్జాదులగు ఫలంబులు 
అర్థి విశ్వావసుండాదిగా 
అలుక గూరిమి ఫల 
అల్పకాల భోగ్యమైన 
అల్లందనంబున యనువు 


పద్యము 


అవధరింపుము 
అవనీశ పారి యాత్రా 
అవనీశ! యశ్వమేధము 
అవలేపంబున6 గర్తవ్య 
అవహిత మతియె 
అవు బేహారముం గృషి 
అవ్వాక్యంబు లాదరింప 
అవ్విధంబున నేను నల్టుండు 
అవ్వి'ప్రుండు ధనసంచ 
అవ్విఫ్రుని చొప్పువట్టి 
అశ్వమేధయాగంబున 
అసితోత్సలచ్చాయమై 

ఆ 
ఆకర్లింపుము 
ఆగమోక్త కర్మమాచ 
ఆ గుహసొచ్చెం జొచ్చి 
ఆ గృధ్రంబును జంబుకం 
ఆతండు దుర్యోధనునకు 
ఆతురత నీవు నా కడ 
ఆదట( బూర్వశా'స్రి 
ఆదిత్యమరుద్వసు 
ఆదిత్యు నుదయాస్తమయ 
ఆదిమ పురుషుండు వగుట 
దివిజాపగాతనయు 
దుర్జ్దనుండు కర్ణం 
దుర్హ్భాహ్మణుండు దన 
నాడీజంఘుడును 
నృపుల వంశముల 
పనికి. గీడు రోయుచు 
పరమేశ్వరుం డితని 
పొంతపల్లియకు 
భృగునందనుం డచ్చ 
ఆమద్రవ్యము మణి 
ఆయతికాండు వలయు 


66666666 6 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


ఆయతి కిమ్మెయిం 
ఆయనయు( గాంది 
ఆ యను దన పుత్రుండడవుట 
ఆ యుపాయముల్‌ మూంటి 
ఆరయ మిత్రద్రోహము 
ఆ రాక్షసు6 గనుంగొని 
ఆ రాజు నగ్నిదేవుండు 
ఆ రాజునట్ల చేసి మహా 
ఆ రాజనట్ట చేసి మహా 
ఆ రాత్రి యవ్విభుని 
ఆరామాదిక నిజ సం 
ఆరోగ్యము గల యుత్తము 
ఆర్తినొంది యిటయట 
ఆలస్యమును నసహా 
ఆలును బిడ్డలు బంధులు 
ఆ లుబ్దకు6 డత్తరువర 
ఆశ యింత దుర్నివార 
ఆ(శ్రమధర్మంబు లాకర్షిం 
ఆ సభలో బడినట్టి 
ఆ సమయంబున నక్కడం 
ఆసాసల వచ్చితి నను 
ఆస్తికతా (శ్రద్దావినయం 

ఇ 
ఇంత నిర్భంధమేటికి 
ఇందొక (త్రాడు గజుచి 
ఇందద్రుం డజుండు విష్ణు 
ఇగురు బొంపంబుల 
ఇచ్చిన నగ్నిదేవుం డాహా 
ఇచ్చు కృప 
ఇట్టిద (బ్రదుకు 
ఇట్టివి కృత్రిమములు 
ఇట్టగుటం దెలుపునది 
ఇట్టగుటకు నుదాహరణం 
ఇట్టనంగం దగునె 
ఇట్టని విచారించె 


పద్యము 


ఇట్టుత్తముండైన విప్రం 
ఇట్టుదయించిన సుధా 
ఇట్లు నారదుండును 

లా 
ఇట్టు నితాంత కాంతి 
ఇట్టు నిశ్ళేషంబుగా 
ఇట్టు పతివ్రతయై 
ఇట్టు పెల్లయిన మాతను 
ఇట్టు ప్రీతుండై యజాత 
ఇట్టు మహనీయ ప్రభుత్వ 
ఇట్టు మహాతేజోధనుం 
ఇట్లు విధాతృవ శంబున 
శిష్టజనము 
ఇట్లు సకలబాంధవ 
ఇట్టు సేసి పరమకృపా 
ఇత డెట్టిండైన నేమగు 
ఇది కల్మష సామాన్య 
ఇది తదీయ 
ఇది దప్పినిప్పు డియ్యెడ 
ఇది ధర్మవిరోధంబు 
ఇది మదీయ ధ్యానంబు 
ఇది యిట్లాలిని బంధులం 


ఇట్లు 


క. 


ఇది రాక్షస నాశనం 

ఇది సిద్దాంతంబన 
ఇనుము జూత నీర 
ఇబ్బంగిం బుట్టి. యానక్క 
ఇమ్మహాపాతకంబు లే 
ఇరువది వేవురు పరి 

ఇల నీకై కొన్న తెజంగు 
ఇవి దోండేళులభంగి 

ఇవి మీయన్న వోయిన 
ఇవ్విధంబు గాక (క్రొవ్వి 
ఇవ్విధంబునకు శుక్ర 
ఇవ్విధంబున వి[క్రమించు 
ఇవ్విధంబున సదముం 


472 


417 


333 


VM 
పద్యము 

ఈ 
-ఈంగకాలి యంత యేనియు 
ఈ కథ పూర్వాపర 
ఈ గతియెణింగి చేసిన 
ఈగియును బబ్రియవచన 
తాల్మిలేదు (బ్రాహ్మణ 
నాలుగాశ్రమములకు 
పగ దీర్చెద 
భంగియెనం 
మూడు వర్లములకును 
యర్హంబునం బైల 
యాఖ్యానము విని 
యాజింటను 
యితిహాస మక్థి 
రెండవదానంబులు 
వాక్యంబులం 


వాక్యంబులు రెండు 


EEE EEE EE 8 


సర్వజనంబుల 
ఉ 


ఉచిత దండవృత్తి 
ఉచిత సల్హాపంబుల 
ఉత్తమ కులజుండు 
ఉత్తమ ధర్మము సత్యము 
ఉత్తరాయణంబు వేచి 
ఉదధి సుఖగోస్టి 
ఉన్నంత భక్ష్య 
ఉన్నంత వేంట దీఆి 
ఉపరమముం 
ఉరగాదులవలని 
ఉరి. బాసియేమి 
ఉరిద్రవ్వం గొజికి 

ఊ 
ఊడ్చి బొండువు వ్రచ్చి 


502 
389 
176 
369 
362 
405 
182 
255 
411 
408 


495 


పద్యము 

ఎందుండి యేమి 
ఎందునుం జరియించు 
ఎక్కటెక్కటి పోరి 
ఎక్కార్యములను గణ 
ఎక్కువ తక్కువ మాటలు 
ఎగసి యచ్చోట నిలిచి 
ఎచయనున్నవి యొక్కొ 
ఎచ్చోనైనను నిల్చు 
ఎరలకై వచ్చి యిట్లు 
ఎలుకయు బొక్క 
ఎవ్వండు పుట్టిన 
ఎజీ.(గిమైన నెణు(గ 


ఏ 


ఏడు దీవులయందు 
ఏనడిగిన తెణంగు 
ఏ నరుడు మానసము 
ఏనుంగు హజ్ఞలో నెల 

జ మ్‌ 
ఏను. గేనుంగు. 
ఏనును నిట్టగుదు 
ఏను బుట్టివేయు 
ఏను బోయిన కొండొక 
ఏ పాపమేని లేనిది 
ఏపారి తొల్లి త్రేతా 

లా 

ఏటులు( జెజువులు 


ఏవాని బంధుమి(త్రులు 
% 


ఒండొరులకు రక్షకులై 
ఒకటి గలదు వత్తురు 
ఒకటి దెసను దృష్ష 
ఒకండు పం(డైండు 
ఒకనా6 డజుండు 


ఒకరునికి నలిగి యాతని 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 
ఒక్కటి యేను జెప్పెద 
ఒక్క మహాబకంబు 
ఒడంబడి యీనివాని 
ఒప్పకున్నను నాత్మ 
ఒలసి మనోవాక్కాయ 
ఒల్లనికార్యం బాసల 

ఓ 
ఓయన్న డస్సినాండవు 
ఓర్వక పెక్కండ్రు 
ఓహో యిట్టివిగలవే 

క్‌ 
కడపితే రాత్రిసులభ 
కడిది. మగండు కుంభజుండు 
కడు నమ్మి యునికియును 
కడు నర్మిలి. 
కడు బెట్టిదుండు కాలుండు 
కని భక్తిం (బ్రణమిల్లుడు 
కని యతండు సంభ్రమంబు 
కపటద్యూతమునం 
కపటము లేక వైభవము 
కమలంబులు. దొవలు 
కమలాసనుండు నిజ 
కయ్యమునకు వలదు 
కరుణగలవేని. బ్రాణంబు 
కర్చుసుత్సంగ 
కర్తయును భర్తయును 
కర్మఫలం బీశ్వరుని 
కర్మము మేలు నా విగత 
కలంగిన పెద్ద మడువు 
కలండు జహ్నండనంగా6 
కలదే యిమ్మెయి పౌరుషంబు 
కలలోన జరమధాతు 


170 


243 
499 
455 
393 
498 

48 
244 

73 
478 
278 
434 

12 
214 
114 

58 
351 
195 
442 
121 


పద్యము 


కలహంబుల్‌ దమలోన 
కలికాల చలిత ధర్మము 
కలిగె లేకుండె నిట్టలఘు 
కలిమియు చుట్టలం జేర్చుం 
కల్లు (ద్రావిన పాతకం 
కల్లు ద్రావుట గురుపల్నిం 
కాంచనాలంకార కాంతంబు 
కాంచి దండప్రణామం 
కాంచి యతనితోనే. 

కాని చెయిదములు సేయక 
కాని యటులుండి నెటి 
కాపవ్యుం డను పేరను 
కాపవ్యోపాఖ్యానము 
కామము (గోధమున్‌ 
కామ భోగముల్‌ 
కాయల. బండ్ల నీళులను 
కాలప్రభావం బిట్టిది 
కాలమున ఘటింప(గా 
కాలవశంబున. గీడు 
కాల విపర్యయమున 
కావున 

కావున 

కావున 

కావునం గర్మహీనత్వం 
కావునం గులహీనులు 
కావున6 గామ రోషములు 
కావున గృహస్థ ధర్మం 
కావున చండాల 

కావున ధర్మసిద్ధి 

కావున నర్థసంపదలు 
కావున నర్భసంపదలు 
కావున నర్ధంబు 

కావున నర్జోపార్దనంబును 
కావున నాకు దొరకొన్న 
కావున నిట్లు సేసితి 


283 


423 
347 


297 


373 
267 


431 
384 
398 
398 
482 

25 

28 
228 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
కావున నిన్ను. బెద్ద 415 
కావున నెవ్వగ నొందం 81 
కావున నెవ్వగల్‌ విడుపు 86 
కావున భృత్యులయెడ 240 
కావున మేలు సేయదె 271 
కావున వర్ణాశమముల 299 
కావున విను పాత్రము 133 
కావున సకలజన 76 
కావున సిద్ద్యసిద్దుల 59 
కాళింగు. డాత్మీయకన్యా 15 
కిరణముల భంగి 376 
కుక్క మృగములలోనెల్ల 432 
కుడిచిన పళ్ళెరంబును 493 


కుడువక పెట్టక శూద్రుడు 474 
కుదురు సమస్త ధర్మములకున్‌ 470 


కురుపితామహుండు 134 
కురువంశ ధురంధరుండగు 218 
కులమని పట్టి చిత్తమున 373 
కులము శీలంబు హిత 312 
కులమును విద్యయు 492 
కుల మొక్కండైనం దేవ 354 
కృష్ణుండు మా మీంద 4 
కేవల నిష్కర్మత 31 
కొండొక కాలంబునకు 362 
కొందణు బ్రాహ్మణుల్‌ 32 
కొడుకు లేనిచోట గూంతు 117 
కొని వచ్చి పుల్ల ప్రోవున 440 
కోట యేమ కెవ్లు 279 
కోపంబు లేమి సత్యా 258 
కోరి తో(టవా(డు కుసుమ 285 
కౌరవులు దమ దురితమున 44 
కౌరవులు సేయు నవమతి 7 
క్రతువు లొనరించు 473 
క్రమమున గామము 248 
క్రమముననైన శాత్రవుల 70 


క్రూరంబు గృధ్రమిట్టి 456 


పద్యము 

'కూరుండగు కొడుకుం 
క్రూరు(డు లోభియున్‌ 
క్షత్రమునకు6 బుట్టంగా6 
క్షత్రాత్ము. గొలుతు దశరథ 
క్షత్రియ ధర్మ నిష్టా 
క్షత్రియులకు (బ్రజా 
క్షమ మేలగు నైన నతి 
క్షరము నక్షరమును నీవ 
క్షరము లైన భూతసంఘం 
క్షితి నెందుం జరియించి 


ఖ 
ఖగములకు జీవనం 
గ 


గంగ యెవ్వనిః దన గర్భంబు 
గతమునకును వగవ 
గరదుని గృహదాహకు 
గర్భంబుల నున్నయర్భ 
గాంగేయుడిట్లను. గౌంతేయ 
గాతిదీవ్‌ నొవ్వం బల్కితిటు 
గురుతల్పగుండు రణమున 
గురుతల్పగు (భూణహనున్‌ 
గురులను బంధుమిత్రుల 
గురువునకు మాజుపల్కుట. 
గురు శుశూషయు 
గురుసంరక్షణమునకును 
గుహయందు నిహిత 
గోవిందుం డనిశంబు 
గోవులను ఘోటకంబుల( 
గ్రద్ద మాటలకేల కడు 

(గ్రద్ద యిట్టనియె 

గ్రస్తుండను పేర 


441 


VII 
పద్యము 
ఫు 
ఘనభుజ విక్రమోన్నతుండు 
చ 


చని యద్దేవునిం గని 
చని సంప్రార్థించి యతని 


చనుదెంచి యా వ్యాఘ్రవరుని 


చనునే సాహసమిట్టు 
చరణనాభిశీర్షంబులు 
చరులంబనిచి యరుల 
చలిపందిరి చందంబున 
చలిపందిరులును సత్రం 
చారచక్షుండై కనునెల్ల 
చాలుదురు వారు నృపతికి 
చింతించు నతనితో 


చెట్టును జాయియు మిట్టయు. 


చెప్పినట్టు యేను జేసెద 
చెణువు నడు మవిసినను 
చెలిమి చేసి కొందణు 
చేసిన దానికి మాజుగ. 
చేసె నఘము దతృ్సలముం 
చొరకున్న నజ్జనంబు 
చోరులచే6 జెడకుండ 
చ్యవను(డు మార్కండేయుం 
జ 
జడనిధి చందంబున 
జతనంబున నర్థము 
జనకుండు ప్రతర్దనునకుం 
జనకు(డుంబోలె నర్మిలి 
జనకుని వచనంబులు 
జనన జరామరణ [గ్రాహ 
జనన మాదిగ. బాక 
జననము దెల్పియే. బిలువ 
జననాథ! నీవు సెప్పిన 


పద్యము 
జననాథునకు నవిశ్వాస 
జననీజనక సహోదర 
జననీజనకులును 
జననుత నీవునుం దగ 
జనమేజయనృప యంతకు 
జన సంపూజ్య పదార 
జను లొక్క తటి. దొలి 
లా 
జమదగ్ని సర్వవిద్యా 
జీవిత సంశయవేళను 
జ్ఞాతి నాశనమున6 గాదె 
జాతివధ మటు సేసియు 
Sy c3 
జ్ఞాతుల నందయు. జంపితి 
జాతుల నమ్మి తోడుకొని 
Sy 
జ్ఞానపరుడు. బౌర జాన 
త 
తక్కిన మూండాశమములు 
తక్కిన రెండును నంద 
తగునే యిటు? 

౧ 
తత్త్యబోధంబు గలుగు 
తత్సంతతి జాతులెలను 

ధ్యా 
తత్సమీపమునకు 
తదయుశాంతు.(2 తక్కువ 
2 ల్ల 
తథ్యములైనను దలయ 


తన కడకు వచ్చి మొగమోడని 


తనకీడు వైదికపు 
తనకుం దోడ్పడి యని 
తనకు మేలొనరించు 


తన కొలంది నుపాయంబులు 


తనతో. గొందణు గుక్కల 
తన ధన మిదియని 

తన భటులు గలంగి 

తన భూమి బరులభూమిని 
తనయు. డొకండ వాడు 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


425 


404 
410 


255 
224 
352 

38 
312 
242 
327 
304 
398 
412 
273 
324 
397 
170 


పద్యము 

తనయులనైను నమ్మిన 
తనయొడ లెరవనినను 
తనవారు పెద్ద సేయని 


తను దాన తొలుత గెలువన్‌ 
తను హీనుం డని యెబుగక 


తపంబుల దానంబుల 
తపమునకు విద్యకును 
తపము నిదానము ధర్మ 
తమతమ కలవడు 

తమలో సరి ధర్మము 
తమలోనం బొందుగల 
తమ్ములును విప్రవరులును 
తరణి వొడిచి తమము 
తరణి శశాంకులతేజ 
తరణి శశినేత్ర! జగదుప 
తల్లిదండ్రి బాయందగ 
తా నటె మాంసము. దినదటె 
తానున్‌ భార్యయు నేంగుం 
తాపసవర! తీ(వ్రంబగు 
తారు గొందణుకు బాధకు 
తాలిమింబేర్చువారలును 


తినుండు తినకు. డొండేమైనను 
తురగియు నుష్టియు ఖరియు 


తూగాడుచుం జనువాండు 
తెగందీర్పక తననార్పక 
తెగిపోయిన వారేడ్చిన 
తెరవాయున (మ్రుచ్చిమి 
తెలినీట రొంపివోవం 
తే(కువలేక మెలంగితిమి 
తొడలపై నర్మిలి నిడికొని 
తొల్లి తాన దాంచెందల్లి 

తొల్లి మాంధాతృండను మహీ 
తొల్లి సృంజయు(డను మహీ 
తోచిన నతండు 

త్రిభువన వ్యాప్త విక్రముం 
తైవిద్యులగు మహాత్ములు 


పద్యము 
ద 


దండంబున సకలజన 
దండంబు సాక్షాద్దేవుం 
దండారు లెనవారల 

'యౌయా 
దండించుట దానును 
దక్షుండై తిటు (బ్రహ్మశక్తిన 
దక్టుడై భూపతిదండ 
దధిసారము చందంబున 
దనుజనాధథు( డిట్టులను 
దనుజవిభుండు ప్రహ్లాదం 
దనుజుం దాశి కృపాణ 
దమముం గడచిన సద్దర్మ 
దమముని(శ్రేయసము 
దమమును సత్యముం 
దమియింప( దగినవార 
దయ (బ్రజ రక్షించుటకు 
దయమాలి పోవనేటికి. 
దరికొను నాంకలిం దను 
దాంతియు విజితాత్మత్వము 


దానంజేసి యన్నాడీజంఘుండు 


దానవధి యరయ 
దానాధ్యయన యజనము 
దానికి రోసి బృహస్పతి 


దాని శుక్రుండు సహ(స్రాధ్యాయ 


దారుకు(డు వన్నితెచ్చిన 
దిగ్గిజయంబునం దేజస్వి 
దినముననెల్ల నుష్టకర 
దివంబుననుండి దండ 
దివికిం జనినను నెవ్వని 
దుఃఖంబు. బొమ్మని (త్రోవ 
దుఃఖంబు సుఖమును దోడివ 
దురమునఈ గైదువుంగొని 
దురితముల( జెణుప 
దురితము సేసి తాపము 


120 
160 
452 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 
దుర్గంబు లనేక 
దుర్ణయ విక్రమోజ్ఞ్వలుండు 
దుర్ణయులగు విరోధుల 
దుర్మతు లామిష గతమగు 
దూరమున నైదు మడువులు 
దేవతల్‌ వేదవిధి 
దేవ! భవుత్రసాదమున( 
దేవభూదేవ పూజావిశేష 
దేవర దివ్యచిత్తంబున 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేశ విశేషంబు లాకర్షింపు 
దైత్యుల నిట్టు గీటడంచి 
ద్విరదంబుల నరదంబుల. 
ధ 
ధన దారాదికముల 
ధనధాన్యంబులు కూర్చు 
ధనధాన్య పశుసమ([గ్రం 
ధన మపహరించుటయు 
ధనమునకై ధర్మము 
ధనములకు ధాన్యములకు 
ధనము లుత్మృష్టంబు 
ధనము సవరించిన. 
ధరణియును బుక్షములు. 
ధరణి యెందాంక నుండు 
ధరణీశా! నృపధర్మ 
ధరణీసుర విత్తము 
ధరణీసురుస్వర్లము 
ధర్మంబు పెరుగు వైదిక 
ధర్మజునకు నీ చెప్పెడు 
ధర్మపథంబున ధరణి 
ధర్మప్రవృత్తి యయ్యును 
ధర్మ మధర్మముభంగి 


209 
228 
266 
120 
125 
282 
228 

24 
323 
364 


పద్యము 

ధర్మమార్గ 

ధర్మమునకు సిరికిం 

ధర్మరతులు నర్ధ 

ధర్మవిదులు రాజు 

ధర్మాధర్మంబులు సుఖ 

ధాత నిన్ను నేమ ధర్మంబు 

ధుర్యత ననాగతములగు 

ధృతరా(ష్ట్రుండు దనూజు 
న 


నకులము నులూకమును 
నకుల సహదేవ నయ 
నక్కకేటి వ్రతము? 
నగుచు. బర్వతుండు 
నను గని యొండు సత్యము 
నను నీవు పదస్సుని 
నన్నుం గృతకృత్యునిం 
నన్ను మనమున. 

నమ్మం దగనివారి 
నమ్మమి మృత్యువు పెద్దయు 
నరపతి ధర్మోపేక్షా 
నరరూపంబున6 బరగాడు 
నరవర! వాసవుం 

నరవర సరసాన్నంబులు. 
నణకందగని (మ్రాను 
నజకుట యర్థము. 
నవమగు రథమున 
నాకును నీకు నేటికి 
నాతోడి బాంధవంబు 
నాయం దచట నచట 
నాయట్లు వడిన యంగన 
నారదుండు మదనబాణా 
నారసింహవపు రుదార 
నారాయణ పరములు 


శ 
పద్యము 

నాలుగు వర్షంబులకును 
నావుడు మదాత్మబ్రాహ్మణ 
నా శరీరం బాహారంబు 
నా సుఖుండు విరూపాక్ష 
నిచ్చలు వచ్చు రేపకడ 
నిజదారైకపరత్వముం 
నిజధర్మవర్తియగు 
నిదురపోవుచోట నీరు 
నిను బోంట్లను నమ్మక 
నిను సౌము(డవని 
నిన్నాత్తి చెప్పుటకు 
నియతిమెయి నెవ్వండింద్రియ 
నిరూపించి యిట్లనియె 
నిశ్చయించి సముచిత 
నీకుం బాపంబునకుం 
నీకు మున్యోలె నవ్వాకుల 
నీవ చుట్టంబు( బక్కంబు 
నీవడవి కరుగ 

నీవడిగిన పూర్వవృత్తాంతం 
నీవలచిన యట్ట్లుసేయు 
నీవలన నేను టబదికితి 

5 వార్య బోధితుండవు 

నీ వాశ్రయణీయుండవు 
నీవు తపోవిశేషమహ 

నీవు దక్కంగ మందాకినీ 
నీవున్‌ ధర్మవిరోధులైన 
నీవు (బ్రాహ్మణుండవని 
నీవు సమస్త ధర్మ 

న్‌ వెవ్వండ వన నప్పురుషుం 
నృపతి పరోహితు 
నృపధర్మము లన్నియు 
నృపులు గారెవారు? 
నృపునందు విధి 

నెమకు పరివారమమ్మా 
నెయ్యము సెడినను 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 
నేమపుందెర 
నేరక చేర నొక్కనిన 
నేర్పరి పెక్కువిధంబుల 
న్యాయశాస్త్ర 

ప 
పంచవిధ వృత్తులగు 
పంచాత్మకంబైన పవనం 
పగయు( గల్లెనేని 
పగవాండు బలముల 
పట్టిన (బ్రబలుండగు 
పడసి యిం(ద్రుండుశీల 
పతి మదికి నింతయెక్కిన 
పతులు మృతులైన 
పదంపడి 
పదపడి విప్రులు 
పనివడి (త్రవ్వి కూపము 
పను లేము సేయంగా 
పరదారగమనదోష 
పరనారీ గమనాది 
పరపురుష సంగమంబు 
పరపు లో(తునుగల 
పరమ నియతిమై 
పరమమగు యశము 
పరమాయుః పరమార్థ 
పరమేశ పుణ్యసు బ్రహ్మణ్య 
పరశురాము(6 డనంగ 
పరహితము సిగ్గుపాటుం 
పరహితము సేయయూని 
పరిఘనాము. డైన 
పరిమెయి. బాతి వానిం 
పరిశుద్దిలేని కుత్సిత 
పరిమాసంబునం దేలి 
పరుం డసంగుండు ధర్మ 
పరుల వధింపక యెవ్వండు 


పుట 
27 
40 


116 
69 


469 
171 
422 
326 
299 
388 
438 

72 
441 
205 

29 

49 
126 
320 
126 
313 
299 
227 
337 
189 
187 
391 
433 
412 
496 
289 
240 
377 

35 


పద్యము 


పరస(దనము మెయి 
పజచి దిక్కుదప్పి 
పలకలవార ల(గమున( 
పలుమాయజును రామికి 
పవనునకును నీకును 
పసగన్‌ వే చనిదోర్చలంబు 
పసరపు టెంప (ప్రోవు 
పాండవా[గ్రజుండు పాపంబు 
పాడియు నాడియు (బ్రదుకు 
పాణిగ్రహణానంతరంబ 
పానము జూదము వేటయు 
పాపంబు దొడరుటయు 
పాపంబు బుద్దిపూర్వ 
పాపంబులుంబోలెనుండి 
పాపాత్ముండొక బోయ 
పాటెడు నీరెడ త్రెవ్వంగం 
పుడమి యేలుట డిగ్గ 
పుణ్యకర్మముల్‌ సేయుచు 
పుణ్యతమము భోగా 
పునుక6 గుక్కతిత్తి. 
పరపురం బొక్కుచు 

పురిక యనగ నెగడు 
పురుషవ్యాఘ్ర మనంబు 
పురుషు డీశ్వరుండు 


పులి గూనల దినుచందము 
పులినమలెడు మాంసము 


పద్యము 


పొనరిచి యాడెడు 
పొలవలచె 
పో రుడుగను 
ప్రకృతి పురుషయోగీ! 
ప్రకృతి లేడింటి నెజీ 
ప్రజ్ఞాకార్యంబు 
ప్రతినకు నీడుగా 
ప్రభువుల నుపచారంబుల 
ప్రయతు లగు 
ప్రసన్నుండ 
ప్రాణములు వోవకుండగ 
ప్రాణహాని దప్పించుచోం 
ప్రాయోపవేశమున 
'ప్రియంబంది భీష్ముం డతని 
ప్రియమున ధర్మనందను(డు 
(ప్రేమ సంట్రీతివినయ 
ఫలములయెడ (బ్రహ్మార్ఫణ 
బ 
బంటు లుత్సహించి పగణ 
బలంగముగల భూపాలుండు 
బలవంతుండైడన శత్రుని 
బలవంతులైన చుట్టం 
బలవ(ద్రిపులు ప్రయోజన 
బలవి(క్రమ సందపన్నుండ 
బలుపగణు వలని యాపద 


బలుపుటురి( జిక్కి పేరాకలితో 


బహుబంధు మరణ శోక 
బహురత్నమయ ఘన 
బహుళమగు గర్వమున 
బాల మరణ శోకంబున౦ 
బావలు మణుందులు ననుచు 
బాససేయవే యట్టుంగాక 
బాహాగర్వము సూపంగోరి 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


బాహుదానవియం 
బిగువెడలక నిలిచి 
బుద్దిమంతునివలన 
బ్రదికియున్ననే. దపంబు 
బ్రహ్మక్షత్రము లొంది 
బ్రహ్మతేజోనిహతి నిట్లు 
(బ్రహ్మదత్తుండన( బరయగిన 
(బ్రహ్మవిద్వేషంబు( బరికించి 
(బ్రహ్మశక్తి( బేర్చి రాజు 
(బ్రహ్మణ క్షతసంత్రాణ 
బ్రహ్మణానుజ్ఞతోం గూడ 
(బ్రాహ్మణునకు దమము 
భ 
భక్తాంభోరుహ బాలసూర్య 
భక్తియు నార్జమును 
భల్లంబుల్‌ పరంగించి 
భవదీయ కృపనాశ్రయింప 
భవదీయసభ యొప్తు 
భవదుఃఖ భరనిరాస 
భావమున నమ్మెయికి 
భీతి యొకటి గోరుట 
భీష్ముం డాభీమా(గ్రజం 
భీష్ముపాలికిం బోదము 
భువన భయంకరంబు 
భూతంబుల సంసరణ 
భూతముల (మ్రింగి లోక 


భూతములు జరామరణోపేతం 
భూత వృద్దులు ధనలాభములు 


భూపాలక! విను పంచ 
భూరమణు(డు కాలము 
భూవిబుధుల కెయ్యది 
భూవి స్తారము నా(క్రమించి 
భోగముల బాషి నిందా 
'భ్రాతమహాత్ముండు గర్జుం 


పద్యము 

మ 
మంగళ ్రకారంబున 
మంగళము విష్ణుదేవుడు 
మంచి మగండవైన నిను 
మంజు పాఠకరవమును 
మడువింక6ంగ6 బాటెడు 
మణిహేమ పర్యంకమహి 
మత్తు. (బ్రమత్తుని విషయా 
మ[త్రసాదంబున నీదృశ 
మదమును రాగమున్‌ 
మనకేటి రాజ్యమొండొక 


మనం జను నుప్పు నువ్వులును 


మనమున ధర్మమునర్ధం 
మన్ననకున్‌ మదింప 
మనుగడ దప్పు 

మనుజులు సేయ నెవ్వరు 
మనుజేంద్ర! సంకల్పమున( 
మరల గాంగేయుకడకు 
మణవకయుండు నీ బిరుదు 
మణఅవవచ్చునె నా కభిమన్యు 
మణేయు జననమరణం 
మజియును 

మణియు బృహస్పతి 
మణియు రాజునకు 
మతియు విదుర యుయుత్సు 
మయణునాండు కల్యంబునం 
మహనీయ బహుళపూజా 
మాంధాతృండు నాభాగుండు 
మాతృ పితృ దారపుత్ర 

మాన లోభములం గామ 
మానుషీక్షీరంబు నీనిన 
మార్దవమున మృదువు 
మాణుకొన్నవారి నీతు 


XI 


XI 
పద్యము 
మాలని రాక చూచి భయ 
మాసర్త్యయ నాబ్దమయో 
మితభోజియె వివిక్త 
మిత్రుం డక్కుడు కాశ్యప 
మి(త్రుం డైహికములు నా 
మి(త్రుం చేంతలన్‌ సుఖము 
మి౭జట్టు పల్లం(బునై మెలంగ 
మీనయి తా నతలగతం 
ముంగికి గూబకు నగపడి 
ముట్టంబడి దీర్భసూ(త్రుం 
మునిదత్తమగు మం(త్రమున 
మునిదివిజాదిక లోకము 
మునిపతి వాశ్వామిత్రుడు 
మున్నింద్రప్రస్థంబున 
మూఢతమబుద్దు లగు 
మూలబలమున సంతుష్టంబై 
మృగములు. బక్షులు 
మృతీ(బొంది రాక్షసుండై 
మృదు మధుర వాక్యముల 
మేది నీపతి యతిమృదు 
మేలనుభవించు జుట్టము 
మేలు దనకు గోరు 
మేలు వేజ తలంపనేల 
మేలుసేసి తగినమిత్రుని 
మొనదీర్చు వెరవు 
ముచ్చిమియును అంకు 
'ముచ్చుల మూఢత్వమునం 
'మొక్కివేండెద 

య 
యజనము దానకర్మము 
యదువంశంబున వాసు 
యమనియమాద్యష్టాంగ 
యాగములును భోగములు 
యానాసనాన్నపాన 


పద్యము 
యుచితవర్తన 
యౌవనంబున దప 


రక్షః పిశాచగుహ్యక 
రథగమనరవంబు 
రయంబున రాజసన్నిధి 
రసగంధాద్యనుభవములు 
రాచకూంతుమీ6ద రాగంబు 
రాచకొడుకు గాడ 
రాజటె రాగహీనుండటె 
రాజధర్మునిం దలంచి 
రాజధర్మోపాత్తంబై 
రాజనామమునకు భాజనం 
రాజునకు6 (బ్రజ శరీరము 
రాజు నుత్తమగుణ 
రాజు మూడు భాగముల 
రాజ్యలాభ లోభ 
రాముం డుద్దతరోషపావక 
రోషము శోకము రాగ 
ఆఅ 
చేని యమమరణమున. 
ల 
లక్షభార్యల నుపలాలించి 
లాభంబు ధర్మముఖ్యము 
లావులు వెరవులు. దాల్ములు6 
లీలమూరింబో నచ్చర 
లోకపాలాత్ములరు మీరు 
లోకమున. గలుగు భూసుర 
లోకములు లోకధర్మంబు 


లోపలరాజఆుచు. 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పుట 
101 


92 
57 


36 
288 
223 

64 
287 
103 
420 
211 
495 

61 
247 
276 
268 
283 

78 
202 
466 


444 


96 
322 
143 
445 
266 
158 
273 
305 


పద్యము 

న 
వందిజనులు( బాఠకులుం 
వగచి వెలవెలంబాటి 
వచ్చినం దన మెడ సాంగిన 
వచ్చిన దత్సదాంబురుహ 
వచ్చి ముట్టి కయ్యమిచ్చిన 
వచ్చి యరుణకమలం 
వడముడియును నీవు 
వదన బాహూరుపదము 
వనకరి యొక్కటి 
వనమున నెక్కటి నీవే 
వనలతల కుసుమగంధము 
వరద చరణలీలా! 
వర్ణముల నాశ్రమంబుల 
వర్షములు నాశ్రమంబులు 
వర్ణాశ్రమాచారవంతులు 
వలదు శంకింప నిం(ద్రుని 
గలుగు 
వలను. గులంబులేని 
వలయునేని యధిప! 
వలలోననున్న పులుంగుల 
వసువులందును బెద్దవు 
వాండియగు నలుక 
వాడును మలమూత్ర 
వాగ్విభుండవైన నీ 
వానయు సీతును వర్ణించి 


వల నధికంబుగా. 


వానింజూచి యాబుషులు 
వానినున్మూలింప మీకు 
వామన రూపంబున 
వారల పెద్దలు నాకై 
వారలు మెచ్చునట్టి 

లు 
వారాహ రూపమున 
వారి యాశ్రమముల 


పద్యము 


వారు గదాగణములు 
వారునుం దత్సమయ 
వాని గాని యట్టివనిత 
వావిరిమాటల దేలక 
వాహనాసన శయ్యా 
వికచముఖు(డగుచు 
విడువు ముమ్మలికంబు 
విద్వత్సృమూహంబు 
వినన. బరించిన 

విని ప్రహ్లాదుడు గృప 

విని వారు దెలిసి మరలం 
విని విననివాడసోలెంి 

విని సృంజయుండును 
విను కర్షకులును 

విను కాలిన కొణువి 

విను కుటుంబ భృత్య 
విను కొంద అల్పబుద్దులు 
విను కొందణున( గడు 
విను గర్భిణి ప్రజ 

విను చల్లని మాటలలో 
విను చిల్లియిడిన 

విను జనమేజయ 

వినుండీ సుఖమును 
వినుడు! ధర్మార్ధ 

విను తల్లియును దండ్రి 
విను తీర్థయాత్ర సని 
విను తొల్లి కృతయుగం 
విను దౌదవ్వులం గార్వము 
విను ధర్మంబున ధనమగు 
విను ధర్మమునకు 

విను! నీకామిష మేను 
విను నృప! రాజ్యామిషముం 
విను నృప! సమ్రాట్టు 
విను! పర్దన్యుండు భూతము 
విను పశుహింసాకృత 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


విను బండారము పెరుగని 
విను (బ్రహ్మవహ్ని నాకుం 
విను మగ్గోవిందుండు 
విను మట్టి మంత్రి 

విను మది యట్టిద 

విను మరిం జంపనుం 
విను మర్జార్దకులును 
విను మశనని[గ్రహము 
వినుమళి యలరున. 
విను మారాజు సమస్త 
విను మాస్తికతా (శ్రద్దా 
విను! మి(త్రుండును 

విను మివ్యాక్యము లెవ్వండు 
విను మీగోమాయువు 
వినుము 

వినుము 

వినుము బుగ్వేదాది 
వినుము కర్మము దెల్పుచు 
వినుము గుణవంతు 
వినుము చెప్పెద శీలంబు 
వినుము! తన్ను గెలుచు 
వినుము తమోమయం 
వినుము తజివేచి 

వినుము దివస్పతి 

విను ముద్యోగము రెంటి 
వినుము నరేంద్ర విపు 
వినుము నరేంద్ర సర్వ 
వినుము! నేల దోంచికొని 
వినుము! (ప్రజ్ఞాధిరూఢు(డై 
వినుము పాపముల కెల్లను 
వినుము మయూరంబు 
వినుము మహాభూతము 
వినుము వివిధ సుఖము 
వినుము విశేషించి జనన 
విను మొక (బ్రాహ్మణుండు 


పద్యము 


విను మొక్క యితిహాస 
విను లోభమునజ్ఞానం 
విను విప్రులు పేదలగుట 
విను శంఖుండును 
విను సకల భూతముల 
విను సురతో6 గూడంగ 


విప్రుని దండించు నెడలునుం 


విప్రుల కధ్యయన (ప్రదానా 
విభుండు లేకున్న జనములు 
విభుని సకలధర్మ 

విమల జ్ఞానులు శమమును 
వివిధోత్సాతంబులకున్‌ 
విశేషించి పురోహితుం 
విశృసృజులను మునులచే 
విషాద వివర్గుండగుచు 
విషానల సదృశంబులగు 
విష్ణుంజూడ నీవు వేడుక 
విష్ణుమయ మగ్ని 
విహతాశుండై లజ్ఞా 

వీని నన్నింటి రిత్తవో విడిచి 


వీరె వసువులు విమానంబులతో 


వీరోదారోగ్రలీలన్‌ విదముండు 
వీర్యవంతములగు వివిధ 
వెడ గో(డలనెత్తురొలుక 
వెడలిన నివెవ్వతవని 

వెడలి సమరంబు 

వెడవెడ నప్పలుకుల 
వెనుంబడు చిత్తవృత్తియును 
వెరవును లావును గలిగిన 
వెరవున నూంతల 

వెలడు నెడ. దెలివితో 
వెలివెలి వస్తువుల్‌ విడిచె 
వేదంబులు నిట్టుసెప్పు 
వేమణు శత్రునిం 
వేయేల? సంభవించునె 


XIV 


పద్యము 

వైదికధర్మచారి జన 
వైరివధంబు నీకును 
వ్యవహారశుద్ది సర్వ 
వ్రతచర్యయు భాగ్యం 
వ్రతసమన్విత భూసుర! 
వ్యాకులత(బొంది రూపణు 


శ్ర 
శంతనుసూను గారవము 
శంతను నందను(డపర 
శతశ్చంగుం డనియోడి 
శరణముసొచ్చినం దగ 
శరణాగతసంరక్షణ 
శరణాగతుండ భక్తుండ 
శరణాగతు6 గాచియు 
శరతల్పంబునం బొల్బు 
శరతల్పగతుం డతండే 
శరభ సింహాత్యు[గ్ర 
శరముల వలనను 
శవంబు విడిచిపోవం 
శాంత మనసు.జైన 
శాంతు(డు గాకని నాయుధ 
శాపప్రాప్తికి నోర్చి 
శాపము గారణముగ 
శిలం (దైంపంబోయి 
శిల చేవమ్రాను దెప్పగ 
శివ! నారాయణ! యచ్యుత! 
శిశుజన మునిజన 
శీలంబు మైత్రి కరుణ 
శీలవంతులైన సిరి 
శుచియును హంసుండు 
శుక్రమతంబునం బంచమో 
శోకాగ్నిదనికిన 
శౌర్యము సత్యంబును 


143 


232 


175 
225 
329 
439 
436 
190 
328 
224 
174 

98 
218 
455 
135 
238 
104 
200 
237 
132 
217 
401 
468 
386 
178 
325 

39 
373 


శ్రీమదాంధ్ర మహాభారతము - శాంతిపర్వము 


పద్యము 
శ్రద్ద వలయు మిథ్య 
శ్రీధుర్యకరణ 
శ్రీమంతు(డును బల 
శ్రీ శుచితాధృతి కరణ 
శ్రీ సంక్రామణ నిపుణ 
శ్రుతి వాక్యంబులు కర్మ 
శ్రుతివిహిత కర్మజాత 
ష 
షండునకు బిడ్డనిచ్చిన 
స 
సంగరంబునం జంపుట 
సంతతోత్సాహవంతుండై 
సంతసంబుతోడ 
సంవర్తుండను మహా 
సకలధర్మ (ప్రకారంబు 
సకలవర్ల ధర్మసంకర 
సత్యంబు వలుకుట 
సత్య(ప్రకార ధర్మము 
సత్యాకృతులగు గుణ 
సద్వంశ జన్మంబు 
సన్మార్గమున రాజ్య 
సమతయు దమము 
సమధిక నిరవద్య 
సమరము సాహసం బధిక 
సముచితంబుగా నమ్మహా 
సరిగా నెన్నుదు రార్యులు 
సర్వమునందును దానున్‌ 
సాంగ వేదవేదియగు 
సాతులోని కుజికి 
సారథ్యంబు వహింప 
సారపుసిరి చేటు 
సారహీనములగు సంసార 


132 


71 
245 
361 

89 
225 
242 
356 
378 
470 

84 

90 
470 
338 
324 
481 

24 
185 
284 
487 
139 
350 

27 


పద్యము 

సిరి విడుచును బురుషుని 
సుద్యుమ్నుండను ధరణీ 
సుమతి. [దైవర్లికులకు 
సుమహితమగు నీ 
సురగురుండును శుక్రుం 
సురతటినీ పుణ్యతమో 


సువ్యక్త క్షేత్రంబున 
సృంజయుం డుజ్ఞ్యలశ్రీ 
సైనికుల మనములు 
సౌమ్యు లసౌమ్యులభంగి 
స్తవరాజం బనంగ ముని 
స్ట ముఖ్యములయ్యెడు 
స్ఫురితవిమానము 
స్మయభయ దర్చితక్షుఖిత 
హ 
హర సురపతిమయ 
హరిఫాలంబున6 బుట్టి 
హరియు( బరాశరాత్మ 
హరి సహస్ర శీర్ష 
హరుండును సర్వమేధ 
హరుండు బెట్టుగ నవ్వి 
హరునివలన6 బడసి 
హర్మ్యములనుండి పణ్య 
హల ముసల ధరుని 
హింసాదోషంబు 
హింసావిహారియైన 
హితుండగు మంత్రి 
హీనప్రజ్ఞం డకార్యము 
హైహయుండు 


కవిత్రయ విరచిత 
లొ 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 18 
శాంతిపర్వము 
(రెండవ భాగం 4,5,6 ఆశ్వాసములు) 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డా॥ ఆకురాతి పున్నారావు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
డా॥ బేతవోలు రామబ్రహ్మం 
ప్రధాన సంపాదకుడు 


డాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 
2013 


KAVITHRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATHAM 


With Commentary 

Shanti parvamu of Tikkana Somayaji 
Vol. ౫||. 

Part - I (4,5,6 Cantos) 


Commentary by 

Dr. Aakurathi Punna Rao - 4th Canto 

Dr. Samudrala Lakshmanaiah - 5th Canto 
Dr. Bethavolu Ramabrahmam - 6rd Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.612 
First Edition : 2005 
First Re-print : 2006 


Revised Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞాలైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


AINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం! 
ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


కవిత్రయ ఆంధ్రమహాభారతంలో శాంతిపర్వం ఒక ప్రముఖ పర్వం. మహాభారత యుద్ధం సమాప్తి అయిన తర్వాత 
పాందవులు తమకు మిగిలిన దానిని, తాము గెలిచిన దానిని, బేరీజువేసుకొనేఘట్టం. దుర్యోధనుడు తన దుర్గుణసహితంగా, 
అంతమొందిన తరువాత గెలిచింది ధర్మమే అయినా, ధర్మజునికి వైరాగ్యం ముంచుకొచ్చింది. దాన్ని తొలగించి రాజ్యపరిపాలనా 
రంగంలో ఆయన ఆసక్తి కనపరిచేటట్టు సహోదరులు నచ్చజెప్పడమేగాక, కృష్ణుడు, వ్యాసుడు మార్గదర్శనం చేయడం అనేవి 
ఒక ఎత్తు. అయితే ఆ తరువాత భీష్ముడు దీర్హంగా ఉపదేశించే రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మాలు, ధర్మజునికి శేషజీవిత 
మార్గదర్శక సూత్రాలు మరోఎత్తు అయినాయి. అవే పాఠకులకు ధర్మప్రభోదాలయినాయి. భీష్ముడిలాంటి భక్తుడు, 
నీతిశాస్తకోవిదుడు తత్త్వం తెలిసినవాడు, కురువృద్దుడై సమాజాన్ని చూసినవాడు, ఇక్కడ ధర్మసూక్ష్మాలను చెప్పడం అవశ్య 
మాచరణీయంగా కనబడుతుంది. 


శాంతిపర్వంలో నేరుగా ధర్మ వివరణం, ధర్మనిరూపణం, వీటికి ఆలంబనంగా వేరువేరు ఉపకథలు వస్తాయి. 
అయితే దీనినంతటిని సంగ్రహంగాను, స్వారస్యంగాను మొదటిసారిగా తెలుగులో తెలియపరచిన తిక్కన. 


ఆరు ఆశ్వాసాల శాంతిపర్వానికి ఆరుగురు విద్వాంసులు వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. డా॥ యస్‌. గంగప్ప, 
డా॥ దావులూరి కృష్ణకుమారి, డా॥ ఆకురాతి పున్నారావు, డా॥ బేతవోలు రామబ్రహ్మం. ఈ నలుగురు మహాభారత 
ఘట్టాలను విద్యార్థులకు బోధించి పేరుపొందినవారు. మహాభారతానికి ప్రధాన సంపాదకులు డా॥ జి.వి. సుబ్రహ్మణ్యం 
గారు, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య. వీరిరువురు కూడ శాంతి పర్వానికి వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. 
అందువల్ల శాంతిపర్వానికి న్యాయము, వ్యాఖ్యానానికి గుణాధిక్యము కలిగింది. వీరికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు. 


శాంతిపర్వాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. మొదటి మూడు ఆశ్వాసాల్ని ఒక సంపుటంగాను, తర్వాతి 
మూడు ఆశ్వాసాల్ని రెండవ సంపుటంగాను ముద్రించి మీ ముందు ఉంచుతున్నాం. ఈ [గ్రంథం మొదటి సంపుటం. 


ఇక మిగిలినది పర్వషట్కం. కూడ త్వరలో వెలువరించేందుకు కృషి నిరంతరాయంగా జరుగుతున్నది. ఎప్పటిలాగా 
ఈ పుస్తకాలను కూడ వేంకటేశ్వరస్వామి (ప్రసాదంగా ప్రీతితో చదువరులు స్వీకరిస్తారని భావిస్తున్నాము. 


కార్యనిర్వహణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యాను[గ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 


అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్తొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం (ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్యక్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీక్రారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -” 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; “భారతావతరణము” (రూపకం) “నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్ణవేంకటావధాని 
డా॥ నండూరి రామకృష్ణమాచార్య 
(ac) 
డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 
ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో శేషభాగము 
ఎజ్జున వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారి కభాషకు 
సన్నిహితమైన సరళగ్రాంథికములో [వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(దుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని(క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 


XI 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (1213ల) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 
అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక 
ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచి వరిదయింది. ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 
ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటరోగా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్జు ప్రిన్సిపాల్‌, 


యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


x 
ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 

తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 


విశేషాంశాల్జో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను “సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్టానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్రతులను, పథధానాలను ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్జాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 


XIV 

ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధైలులను (ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని నిర్హ్ణయించడమై నది. 
భాషోలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్టు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125910) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డెమీ శపైజూ' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్సంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌’ విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


xv 
సంపాదక మండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 

సలహా నుండలి సభ్యులు 
పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అవ్పటి కార్యనిర్వహణాధికారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన 'క్యాంప్‌ఆఫీస్‌' లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క 
సంయుక్తసమావేశం నిర్వహింపబడింది. ఈసమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆయా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆక్రమంలో ప్రథమ సంపుటం-ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయ సంపుటం-నభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గురించి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి 
ఆరణ్యపర్వం (2భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా 
విచ్చేసిన వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల 
లోపల యుద్దపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగు చూడాలనీ 
నిర్ణయించడం జరిగింది. 2004 కృష్ణాపుష్కరాలసమయంలో ఉద్యోగ, భీష్మ ద్రోణపర్వాలు వెలువడ్డాయి. కర్షపర్వం 
ఒకసంపుటంగాను, తరువాతి పర్వాలైన శల్య, సౌప్తిక, (స్తీ పర్వాలు మూడింటిని కలిపి ఒకే సంపుటంగా ముద్రించుటకు 
సిద్దం చేయడం జరిగింది. మిగిలిన పర్యాలన్నిటిని వీలైనంత తొందరగా విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. 
అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపిక' కావాలని తిరుమల 
తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్తానం తొలుదొలుత ్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారత” ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభిప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


XVI 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్శమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి. దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈమహా గ్రంథం 
వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌. 
గారి ప్రోత్సాహక పర్యవేక్షణకుకైమోడ్పులు. తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్యప్రియులూ ఐన శ్రీ 
ఎన్‌. ముక్తేశ్యరరావు, ఐ.ఏ.ఎస్‌., గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేస్తున్నారు. వారికి వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈషప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగా సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. -ఈ(ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి 
అందజేయటంలో ప్రధానపాత్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, సలహా మండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారికి - నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు 
ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం 
(ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె. సర్యోత్తమరావు, శ్రీ 
సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీముదినర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. 
ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈసెల్‌ ఉపకారం అద్వితీయమై మరువరానిది. వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో వీరు పాలుపంచుకుంటున్నారు. ఆకారణంగానే తక్కిన పర్వాలను 
త్వరితంగా గుణాత్మకంగా వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖ పాత్ర 
వహించిన కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని 
విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ 
తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 


కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 


శ్రీ ఎ.పి.వి.ఎన్‌.శర్మ ఐ.ఎ.ఎస్‌. 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహా మండలి సభ్యులు 


డా॥ బిరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి 
(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


ఆచార్య ఎం. కులశేఖరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 


ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


ఆచార్య ఎం. బుద్ధన్న దా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి, 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


పేర్లు 


డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 


పర్వాలు, ఆశ్వాసాలు 


ఆది. ఆశ్వా 1,2,3 


అ ౫౭ వష రాల చ లి ఫం లా 


_ 
> 


డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 

; డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 


ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 

ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 
విరాట. 
విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 


ఆశ్వా. 4 


(ry 
(any 


. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 


ల్‌ ర స్‌ Aol జ నా 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఉద్యోగ. ఆశ్వా. 3,4 
. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్త్రి భీష్మ. ఆశ్వా, 8 

. డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ ద్రోణ. ఆశ్వా. 1 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య ద్రోణ. ఆశ్వా. 2 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్ర ద్రోణ. ఆశ్వా. 5 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య కర్ణ. ఆశ్వా. 1 

. డాక్టర్‌ యస్వీ. రామారావు కర్ణ. ఆశ్వా. 2 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి కర్ణ. ఆశ్వా. 8 

. దాక్టర్‌ పి. వెంకటరాజు శల్య. ఆశ్వా. 1 


: డాక్టర్‌ ఎస్‌. గంగప్ప శాంతి. ఆశ్వా. 2 
. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి శాంతి. ఆశ్వా. 8 
్‌ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు శాంతి. ఆశ్వా. 4 
. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య శాంతి. ఆశ్వా. 5 
. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం శాంతి. ఆశ్వా. 6 
. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు ఆను. ఆశ్వా. 1,2 
| డాక్టర్‌ శలాక రఘునాథశర్మ ఆను. ఆశ్వా. 3,4 
. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు ఆను. ఆశ్వా. 5 

. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు అశ్వ. ఆశ్వా. 8,4 
; డాక్టర్‌ ఎ. నాగభూషణం ఆశ. ఆశ్వా. 1,2 


కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసవికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
స్‌సం 


ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభ విక్రీడితం 
శార్దూల విక్రీడితం 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శాంతిపర్వ కథాసారం - 1 


శాంతిపర్వ కథానారం 


(రెండవ భాగం) 


ప్రశ్నోత్తర మాలిక: 


భీష్ముడు 


: ధర్మరాజా! నాకు తెలిసిన విధంగా ప్రజ్ఞను కలిగించే వాక్యాలను ఇంతవరకూ బోధించాను. ఇంకా ఏమి వినాలని 


కోరుకొంటున్నావు? (4.2) 


ధర్మరాజు ప్రశ్న54: పితామహా! ఇంతవరకు రాజ ధర్మాలు వివరంగా చెప్పావు. కృతజ్ఞుడను. సకల భూప్రజలకూ పరమ హితాన్ని 


భీష్ముడు 


ప్రశ్న 55 


ఉత్తరం 


ప్రశ్న 56 


కలిగించే ఉత్తమ ధర్మం ఏది? 4.3,4) 


: ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉంటుంది. అది ఎన్ని విధాలుగా ఉన్నా ఆచరణయోగ్యమే. ప్రతిధర్మం ఫలితాన్ని 


పొందింపచేస్తుంది. ధర్మతత్త్వం తెలిసినవాడు మాత్రం ముక్తినిచ్చేదే ఉత్తమ ధర్మమంటాడు. ఇది ఇష్టం, అది అనిష్టం 
అని హృదయంలో భావించకుండా ఉండటమే మోక్షాన్ని కలిగించే ధర్మం. ఈ అంశాన్ని తెలిపే ఇతిహాసం ఒకటి 
ఉన్నది. అది “సేనజిత్‌ విప్రసంవాదం'. అందులో పుత్రశోకార్తుడయిన సేనజిత్తనేరాజుకు ఒక విప్రుడు చెప్పిన బోధ 
గమనించదగింది. దానిసార మేమంటే - సృష్టిలో పుట్టినవారంతా గిట్టటం సహజం. కాబట్టి నీ కొడు కొక్కడే 
చనిపోయినట్లు శోకించటం శోచనీయం. పితృపుత్రాది బంధుసంబంధం నదిలో కలిసి కొట్టుకొనిపోయే రెండు 
కొయ్యలవంటిది. అవి కొంతదూరం కలిసి సాగి ఆపైన విడిపోతాయి. మానవ సంబంధాలూ అంతే. కాబట్టి 
బంధువులు ముక్తిప్రాప్తికి కారణం కానే కాదు. సుఖదుఃఖాలు శరీరానికే, ఆత్మరూపుడైన నరుడికి కావు. కర్మఫలం 
అందరూ అనుభవించవలసిందే. అయితే, తృష్ణను త్యాగం చేస్తే కర్మఫలాన్ని అనుభవించటం నివారించవచ్చును. 
పింగళ అనే వేశ్య ప్రియుడికొరకు వేచి వేచి విసిగివేసారి చివరకు ఆశవలననే ఆ దుఃఖం ఏర్పడిందని తెలిసికొని, 
ఇంద్రియాలను జయించి తృష్టారాహిత్యాన్ని సాధించటమే ముక్తి హేతువైన ధర్మమని తలంచింది. సేనజిత్తు ఆ 
సత్యం తెలిసికొని శోకవిముక్తు డయ్యాడు. 


: జీవరాశులు నశించిపోయే కాలం ఏర్పడినప్పుడు ప్రజలు ఏం చేయాలి? (4.20) 


: నీ ప్రశ్నకు తగిన సమాధానం 'పితాపుత్ర సంవాదమనే ఇతిహాసంవలన తెలుస్తుంది. మేధావి అనే బ్రాహ్మణుడికి ఒక 


కొడుకున్నాడు. అతడు తండ్రిని ఇటువంటి ప్రశ్ననే అడిగాడు. వారిరువురి నడుమ చర్చసాగింది. దాని సార మిది- 
కొందరు చతురాశ్రమాలను నిర్వహించి ప్రశాంతంగా జీవిస్తూ మోక్షాన్ని పొందవచ్చునంటారు. కాని, మానవుడు 
పుట్టిన క్షణంనుండి మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. అడవిలో నిద్రపోతున్న వాడిని పులి కబలించినట్లు 
మానవుడిని మృత్యువు మింగివేస్తుంది. కాబట్టి మానవుడు కాలానికి అధీనుడే కాని అతడికి కాలం అధీనం కాదు. 
కాలం ముందు ప్రాణులన్నీ సమానులే. సత్యమే అమృతం, మోహమే మృత్యువు. ఈ జ్ఞానంతో సంసారబంధాలను 
త్రెంచుకొనాలి. అప్పుడు సుఖదుఃఖాలు రెండూ సమానమే జెతాయి. శాంతి చేకూరుతుంది. హింసతో కూడిన 
యజ్ఞం అహంకారం కలిగిస్తుంది. వాజ్మానస నియమరూపమైన యజ్ఞం వలన అవ్యయానందం కలుగుతుంది. 
కాబట్టి మనోవికార హేతువైన అరిషడ్వర్గాన్ని త్యజించి ఏకాంతంలో నిశ్చలమనస్కుడై ఆత్మాన్వేషణం చేసికొనటమే 
శాంతికి మార్గం. కాబట్టి ధర్మరాజా! సత్యప్రవర్తనలోనూ, ధర్మ నిర్వహణంలోనూ నేర్చరివి కమ్ము 


: లోకంలో ధనవంతులు, పేదవారు అని రెండు తెగలుగా జనులు కనిపిస్తుంటారు. వారిలో సుఖు లెవ్వరు? దుఃఖు 


లెవ్వరు? (4.32) 


ప్రశ్న 57 


ఉత్తరం 


ప్రశ్న 58 


ఉత్తరం 


ప్రశ్న 61 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - 11 


: శాంతి కాముకుడైన శమ్యాకుడు అనే బ్రాహ్మణుడు సంసారాన్ని త్యజించి కటకటపడుతూ నా వద్దకు వచ్చాడు. 


అతడితో జరిగిన ప్రసంగంలో కొన్ని విశేషాలు నీ సందేహానికి సమాధానాలు జెతాయి. వాటి సారాంశమిది - కలిమి 
లేములను ఒక త్రాసులో పెట్టి తూస్తే కలిమికంటే లేమివైపే త్రాసు ముల్లు మొగ్గింది. ధనవంతుడు తన సంపద 
కారణంగా అనుక్షణం మృత్యుముఖంలో ఉన్నట్లు భయపడుతూ ఉంటాడు. ధనం నిరంతర దుఃఖాన్ని కలిగిస్తుంది. 
కాబట్టి ధనాశను వదలితే సుఖం ప్రాప్తిస్తుంది. పేదవాడు నిర్భయంగా ఉండగలడు. ఆత్మాధీనమైన జీవితం 
ఆనందదాయకం. 


: ధనతృష్ణకు లోనైనవాడు ఎప్పుడు ఏ విధంగా సుఖం పొందుతాడు? (4.39) 


: ధనం సంపాదించి సంపాదించి విసుగుపుట్టి దానిని చాలించినప్పుడు మనిషికి సుఖం లభిస్తుంది. ఈ అంశాన్ని తెలిపే 


మంకి అనే బ్రాహ్మణుడి చరిత్ర వినదగింది. దాని తాత్పర్యం తెలియదగింది. సుఖఫప్రాప్తికి ధనం మూలం కావచ్చును. 
అయితే, ఆ ధనం కోరినంతనే సిద్ధించదు. దానికై యత్నించాలి, యత్నించినా సిద్దిస్తుందని నమ్మకం లేదు - సిద్ధిస్తే 
సిద్దించవచ్చును. లేకుంటే లేకపోవచ్చును. సిద్దించినా ఆ ధనంతోపాటు ఏన్నో వెతలు వెన్నంటి ఉంటాయి. ధనం 
సిద్దించకపోవటం మరణంతో సమానం. కాబట్టి ధనతృష్టనే త్యజించటం మంచిది. ఇచ్చానిరసనమే సుఖం. 
కామతిరస్కారంవలన లోభాదులు ఉండవు. శాంతి దాంతి సత్య క్షమా భూతదయలు కలుగుతాయి. 


: నరుడు ఏమి చేస్తే అతడిశోకం నశిస్తుంది? ఏ మార్గాన అతడు మోక్షాన్ని పొందగలడు? (4.54) 


: అజగర చరిత్రమనే ఇతిహాసం ఈ ప్రశ్నలకు సమాధానం జెతుంది. అజగరుడు అనే బ్రాహ్మణుడు ప్రహాదుడనే 


రాక్షసరాజుకు శమసాధన ప్రకారాన్ని ఉపదేశించాడు. మానవుడికి మేలు కావాలని కోరకుండా ఉండటం, కీడు 
దాపురించినప్పుడు జాలిపడినా దానినుండి విముక్తుడు కావాలి. మేలు కీడులను సమంగా చూస్తూ సాక్షీభూతంగా 
ఉండే చిత్తంతో ఆ రెండింటియందు ఉపేక్ష వహించి జీవించాలి. శాంతికి అదే మార్గం. 


: బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్దిబలం - అనే ఈ నాలుగింటిలో దేనివలన నరుడికి గొప్పకీర్తి కలుగుతుంది? 


(4.67) 


: ప్రజ్ఞయే ప్రతిష్ట, లాభం, స్వర్గం; ప్రజ్ఞయే ముక్తి. ప్రజ్ఞకు సాధ్యంకాని పనులు లేవు. కాశ్యపుడనే బ్రాహ్మణుడికి 


నక్కరూపంలో వచ్చిన ఇంద్రుడికీ జరిగిన సంవాదం ఉదాహరణం. దానివలన అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాగశ్రయ 
మని స్పష్టమౌతుంది. 


: నరుడు దానం, తపస్సు, పెద్దలసేవ, అనేక యజ్ఞాలూ చేస్తుంటాడు. అవి ఎట్లా పరిణతిపొంది అతడిని 


యు 


చెందుతాయి? (4. 70) 


: నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడవలె వెన్నంటి ఉంటూ, అతడు చనిపోతే అతడిని అనుసరించి 


పరలోకాలకు వెళ్ళుతాయి. ఫలితార్జ మేమంటే నరుడు బ్రతికినా, చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు తమ 
ప్రభావాన్ని నెరపుతూ ఉంటాయి. 


: భూతసృష్టి ఎవ్వడివలన ఏవిధంగా జరిగింది? (4. 80) 


క పూర్వం భరద్వాజబుషి ఇటువంటి అంశంతోపాటు మరికొన్ని అంశాలు అడుగగా భృగుమహర్షి వివరించాడు. 


వాటిని తెలిసికొంటే ఈ అనుమానం తీరుతుంది. నారాయణుడు అవ్యయుడు, అనంతుడు. అతడు మనసులో 
సృష్టిసంకల్పం చేశాడు. తనలోని వెయ్యోవంతుతో అవ్యక్తుడనే వాడిని సృష్టించాడు. అతడు జరామరణాలు 
లేనివాడు, సాటిలేనివాడు. అతడివలన మహత్తత్త్వం (ప్రకృతి) కలిగింది. దివ్యతేజోమయమైన పద్మాన్ని ఒకదానిని 
ప్రభవింపజేశాడు. అందులోనుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మ సంకల్పంవలన అకాశం పుట్టింది. దీని నుండి 


ప్రశ్న 62 


ఉత్తరం 


ప్రశ్న 63 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - Il 


నీరూ, నీటినుండి నిప్పు, గాలీ జన్మించాయి. ఆ తరువాత నిప్పుగాలుల కలయికతో భూమి పుట్టింది. బ్రహ్మకు 
సర్వభూతాలూ శరీర భాగాలే. ఆయన శరీరానికి పర్వతాలు ఎముకలు, భూమి క్రొవ్వూమాంసమూ, సముద్రాలు 
నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్చు, అగ్ని తేజస్సు, నదులు రక్తవాహికలైన నరాలు, సూర్యచంద్రులు కన్నులు, 
ఊర్ణ్వలోకం శిరస్సు, పాతాళం పాదాలు, దిక్కులు చేతులు - ఇట్లా అంతం లేని శరీరం కలవాడు నారాయణుడు. 
సృష్టి జంగమ స్థావరాత్మకం. జగన్మూర్తి అయిన విష్ణువునుండి పంచభూతాలు జన్మించాయి. కాబట్టి అవి కూడా 
విష్ణువువలెనే అనంతాలు. సృష్టిలో చేష్టలు, శబ్దాలు, ద్రవాలు, వేడిమి, గట్టిదనం అనే గుణాలు వరుసగా వాయువు, 
ఆకాశం, జలం, అగ్ని, భూమి అనే పంచభూతాల వలన కలుగుతాయి. స్థావరాలలో కూడా పంచభూతాత్మక 
చైతన్యం ఉన్నది. పంచభూతాలకు గంధాది లక్షణా లున్నాయి. వాటిని మానవులు క్రమంగా ఇంద్రియాలద్వారా, 
వాటిని నియంత్రించే మనస్సుద్వారా, గ్రహించి అనుభవిస్తారు. జీవుడు అనుభోక్త. సుఖదుఃఖాలు అతడియందే 
ప్రతిఫలిస్తాయి. అతడిని పురుషుడనీ, క్షేత్రజ్ఞుడనీ అంటారు. జీవుడికంటె ఆత్మ భిన్నమయింది. క్షేత్ర క్షేత్రజ్ఞతత్వం, 
సత్త్వరజస్తమోగుణాలు అనే ఈ మానవ స్వభావ వికారాలకు మిక్కిలి దూరమై, ఈ జన్మపరంపరాచక్రాన 
తగుల్కొనకుండా ఆత్మ మోక్షాన్ని చేరుకొంటుంది. పండితుడు ఆధ్యాత్మ చింతనతో, నిర్మల మతితో కేవలుడైన 
పురుషుడిని అన్వేషించి, దర్శించి, అతడియందే తన మనస్సును లగ్నంచేసి, ఇతరమైనది దేనినీ చూడక, కేవల 
ప్రశాంతితో సుఖాలనన్నిటిని మించిన ఆ పరమసుఖాన్ని పొందుతాడు. (ఈ సందర్భంలోనే భరద్వాజుడి కోరికపై 
భృగుమహర్షి వినిపించిన వర్ణాశ్రమధర్మాలను గురించి, భూలోక స్వర్గలోకాలను గురించి భీష్ముడు ధర్మరాజుకు 
వినిపించాడు). 


: ఆచారవిధులను వివరించి చెప్పుము. (4. 116) 


: మంచి చెడు నడతలు సజ్జన దుర్దనులకు సమానమే. ఉదాహరణకు రాజమార్గంలో, సభలో, పశువులమందలో 


మలమూత్ర విసర్జన చేయకుండటం, శుచిగా ఆచమించి నిలకడగా నీట మునగటం, సంధ్యావేళలలో సూర్యుడికి 
అర్థ్య మిచ్చి పూజించటం, సూర్యుడు పొడిచేటప్పుడు, క్రుంకేటప్పుడు నిద్రపోకుండ ఉండటం, పాద్యఅర్థ్య 
స్నానాదికాలు ముగిసిన పిదప భుజించటం, అన్నాన్ని నిందించకుండటం, తడికాళ్ళతో నిద్రకు ఉపక్రమించకుండ 
ఉండటం - అనేవి సదాచారాలని నారదుడు చెప్పాడు. ఇతర స్త్రీని వివస్త్రగా ఉన్నప్పుడు చూడరాదు. స్వీయమలాన్ని 
చూడకూడదు, స్వీయ పాపాన్ని దాచిపెట్టరాదు. సంభోగక్రియను గుప్తంగా ఉంచాలి గాని ప్రకటనం చేయరాదు. 
- ఇటువంటి ఆచారాలు దురాచారాలకు దూరంగా ఉంచుతాయి. గురువులను సేవించటం, బ్రాహ్మణులను 
కీర్తించటం నరుడికి ఆయుస్సును పెంచుతాయి. 


: తాతా! నేను అధ్యాత్మ విద్యను గురించి వినాలని కోరుతున్నాను. చెప్పుము. (4.120) 


: కడలికెరటాలవలె జీవాత్మ పుట్టుతూ గిట్టుతూ ఉంటుంది. భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం అనేవి పంచ 


భూతాలు. వాటి స్వభావాలైన వాసన, ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం - అనేవి ఇంద్రియాల ద్వారాగ్రహింపునకువస్తాయి. 
చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను - అనేవి ఈ ఇంద్రియాలు. వాసనాది పంచభూతాల గుణాలు అనుభవా నికి 
రావటానికి ఆ సాధనాలకు పెద్ద ఆధారభూమి మనస్సు. ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని 
రేకెత్తించి ఈ జననమరణ చక్రంలో పడవేసి త్రిపుతుంటుంది. ఆ చక్రభ్రమణం నుండి బయటపడాలంట్కేముందుగా 
ఇంద్రియాలను మళ్ళించి మనస్సుతో వాటిని చేరిస్తే, బుద్దిని లోలోననే అణచివేయవచ్చును. ఆ విధంగా పురుషుడు 
అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ది గోచరించని స్థితికలుగుతుంది. ఆత్మజీవంతోచేరి భూతాత్ముడనీ, శరీర తత్త్వం 
తెలిసి క్షేత్రజ్ఞుడనీ, శరీరం తాను కానని తెలిసి పురుషుడనీ, పరమేశ్వరుడనీ, బుద్దికి ఎడంగా నిలిచి “బుద్ధిసాక్షి అనీ, 


శాంతిపర్వ కథాసారం - IV 


తత్త దర్శనంతో జనన రహితుడనే పిలువబడుతూ ఉంటాడు. “ఆత్మ పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా 


ప్రశ్న 64 


ఉత్తరం 


ప్రశ్న 65 


ఉత్తరం 


అతడిలో గోచరించేదే. అదే సృష్టి తిరిగి ఆత్ముడికి ఇంద్రియానుభవం ద్వారా గోచరిస్తున్నదంటే తాత్సర్యం- అదంతా 
మాయవలన స్వప్నసదృశమైన మిథ్య తప్ప అన్యం కాదు. మాయకారణంగానే “ఆత్మ తనను తాను కాంచలేక, 
మోసానికి గురి అయి పరమాత్మకు వెలి అయి అలమటిస్తుంది. మిథ్యాజ్ఞానమే మాయ. మాయకు మానవుడిలోని 
గుణత్రయం శరీరం. కాబట్టి మాయాతత్త్వం గ్రహించి, మొదట తమస్సును, ఆ పిదప రజస్సును వదలివేయాలి. 
అప్పుడు ఆత్మ శుద్ధ్దసత్వ్వరూపంతో వెలుగుతూ ఉంటుంది. అటు తరువాత ఆ సత్తాన్ని కూడా తొలగించుకొనాలి. 
అపుడు కేవలం జ్ఞానం - విమలబోధ - కలిగి ఆత్మపరమాత్మగా బెతాడు. గుణత్రయ రాహిత్యమే కైవల్యం. పరిశీలిస్తే 
సత్వగుణం సుఖమయం. రజస్సు నిరంతర దుఃఖనిలయం, తమస్సు జ్ఞానమాంద్య రూపం. అయితే సమతాదృష్టితో 
ఆయాగుణాలను, వాటి స్వభావాలను దూరంచేయగలిగితే మాయను పోద్రోలినబ్లే. గుణత్రయ రాహిత్యమే 
మాయానాశనం. ఇది ఆధ్యాత్మపద్దతి. 


ఆధ్యాత్మవిద్యకు ఉపకరించే యోగవిద్యను తెలియటం అవసరం. మనస్సు చలించకుండా, ఏకాగ్రమై నిలిచి 
ఉండాలి అంటే దృఢ నిశ్చయం అవసరం. మబ్బులో మెరుపువలె, తామరాకుపై నీటి బిందువువలె మనస్సులో 
ఆలోచన సహజంగా ఉంటుంది. మనస్సు ప్రసరించే తీరూ, గాలి వీచే పద్ధతీ ఒకటే. గాలి కారణంగానే మనస్సు 
చలిస్తుంది కాబట్టి శరీరంలోని వాయువును మనోనిగ్రహం కొరకు నియమించాలి. వాయు నిగ్రహణం సులభం 
కాదు. అది క్రమక్రమంగా సాగాలి. స్థిరమైన సంకల్పంతో యమ నియమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు 
నిరోధానికై యత్నించాలి. ఆ ప్రయత్నంలో ముందుగా ఆలోచనలు కరిగిపోతాయి. తరువాత సందేహం కలుగుతుంది. 
ఆ పిదప జ్ఞానం వాయువును క్రమబద్ధం చేయగలుగుతుంది. క్రమబద్ధమైన వాయువు శరీరాంతర్గతనాడు లలో 
ప్రయాణం చేసి శరీరంలోని బ్రహ్మస్థానాన్ని చేరుకొంటుంది. అపుడు మనస్సు నిశ్చలమై, శాంతిపూర్ణమై బ్రహ్మానందాన్ని 
అందుకొంటుంది. ఆ తరువాత ఆనందంలో లీనమై పోతుంది. 


: జపం చేసే విధానాన్ని, జపం చేసేవారు పొందే ఫలితాన్ని తెలుపుము. (4. 129) 


: సాధకుడు శుచిగా దర్భలు పరిచిన సమతలంమీద ఆసీనుడై జ్ఞానకర్మేంద్రియాలను అన్యవిషయాలతో సక్తం 


కాకుండా నిగ్రహించి, ఏకాగ్రచిత్తుడై, మాత్సర్యం, గర్వం, దర్పం, దంభం - వీటిని తొలగించుకొని జపం చేయటానికి 
ఉద్యుక్తుడు కావాలి. జపవిధానాన్ని సరిగా పాటిస్తే మోక్షం కలుగుతుంది. అనుమానం లేదు. అదే జపంలో శౌచాది 
లక్షణాలు లోపిస్తే నరకం కూడా ప్రాప్తించవచ్చును. దీనిని వివరించే కౌశికుడు, ధర్మదేవత, యమధర్మరాజు, 
కాలపురుషుడు, మృత్యుదేవత - వీరందరి నడుమ జరిగిన సంవాదం తెలియదగింది. కౌశికుడికీ ఇక్ష్వాకు 
మహారాజుకూ జరిగిన సంవాదం ఉపకరిస్తుంది. వీటి తాత్పర్య మేమిటంటే - జపశీలురూ, యోగులూ ఇద్దరూ 
పుణ్యగతులు పొందుతారు. అయితే జపశీలురు భారరహితంగా పైకెగసే శక్తి కలిగి యోగులకంటె మిన్నగా 
ఉంటారు. 


: నిరతిశయ జ్ఞానయోగ విధాన్ని వివరించుము. (4. 171) 


: ఈ ప్రశ్నకు సమాధానంగా “మను బృహస్పతి సంవాదం” అనే ఇతిహాసం ఉపయోగపడుతుంది. జ్ఞానయోగం 


మానసిక ప్రక్రియ. అందువలన మనస్సు కలత దేరి, కల్మషానికి దూరమై నిర్మలంగా ఉన్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు 
కాగలడు. ఆత్మజ్ఞానం పొందగలడు. మురికినీటిలో రూపం కనపడనట్లు కలత చెందిన మనస్సుతోఆత్మజ్ఞానం 
పొందలేరు. తేరిన నీటిలో రూపుకానబడినట్టు నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానం పొందగలరు. ఇంద్రియనిగ్రహం 
వలననే మనస్సు నిర్మలమౌతుంది. పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి, మెరుగుటద్దంవలె ప్రకాశిస్తూ ఉంటుంది. అపుడు 


ప్రశ్న 66 


ఉత్తరం 


ప్రశ్న 67 


ఉత్తరం 


ప్రశ్న 68 


శాంతిపర్వ కథాసారం - V 


శరీరంలోని ఆత్మ తనను తాను దానిలో చూచుకొనగలుగుతుంది. జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది. సమ్యగ్‌జ్ఞానం 
పొందాలంటే మాయను జయించాలి. ఆత్మను మాయ ఆవరించి ఉంటుంది. గుణత్రయం మూడు పురులుగా 
కలిసి ఆత్మను చుట్టుకొని ఉంటుంది. ఆ పురిని వైరాగ్యమనే కొడవలితో తెగవేయాలి. మనస్సూ, బుద్ధీ, జ్ఞానమూ 
నరుడినుండి తొలగిపోతే తప్ప అతడికి శాశ్వతం, సర్వవ్యాపి అయిన జ్ఞానతత్త్వం అయిన పరమేశ్వర స్వరూపం 
గోచరించదు. ఆ పరతత్త్వం గొప్పవెలుగు. ఆ వెలుగు అమృతం, అచ్యుతం, అమలం, అమేయం, అవ్యయం, 
అనంతం. దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతచిత్తం ద్వారా గ్రహించవచ్చును. అప్పుడే ఆ పరతత్త్వం 
మానవుడి అనుభవానికి అందుతుంది. 


: మహనీయుడైన శ్రీకృష్ణుడి మాహాత్మా్యాన్ని వినిపించుము. (4.203) 


: నే నిదివరలో నారద జామదగ్న్య మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి మునీంద్రులు చెప్పగా వినిన విశేషాలను 


చెప్పుతాను. శ్రీకృష్ణుడు ప్రభవిష్ణుడైన విష్ణుడు. అతడే తన దివ్యశక్తితో తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో 
వినోదించాలనే సంకల్పంతో ఈ సృష్టికి మూలపదార్థాలైన పంచభూతాలను కల్పించాడు. నీటిపై భద్రమైన 
శయ్యమీద (శేషతల్పంమీద) పరుండి ఉండగా నాభినుండి ఒక పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మ పుట్టాడు. 
అతడికి ఏడుగురు మానస పుత్రులు కలిగారు. వారు వరుసగా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, 
పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడివలన దేవతలు, 
రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జనించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అత్రికి 
చంద్రుడు కలిగి, ఆ సూర్యచంద్రు లిద్దరూ క్షత్రియ వంశాలకు మూలపురుషు లయ్యారు. ఆ వంశాలకు చెందిన 
రాజులు పలువురు పెక్కు దేశాలు పాలించారు. భిన్న భిన్న కాలాలలో భిన్న భిన్న దేశాలలో ఆ క్షత్రియ వంశాలు 
అనేక శాఖోపశాఖలుగా వర్ధిల్హాయి. శ్రీకృష్ణుడు తనకు కావలసి వచ్చినప్పుడు వారిలో వారికి సంభవించే యుద్ధాలను 
నిమిత్తమాత్రంగా గ్రహించి వివిధ క్షత్రియ వంశాలను నశింపజేస్తూ ఉంటాడు. ఆ దేవుడు శ్రీకృష్ణరూపంతో పాటుగా 
బలరామ, మన్మథ, అనిరుద్ద రూపాలను ధరించి, ఈ జగత్తును భరిస్తూ వినోదం కొరకు జన్మలెత్తి ఆటలాడుకొంటాడు. 
(శ్రీకృష్ణుడివైపు చూపిస్తూ) ఈ జగత్పతిని సామాన్య మానవుడిగా చూడటం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తపరాధీనుడు 
కాబట్టి ఉత్తములకు ఆరాధనాభాజనమయ్యాడు. నరులకు కావలసిన భోగభాగ్యాలను గాని, ముక్తినిగాని, కేవలం 
తన కరుణా కటాక్షమాత్రాన ఈయగలడు. 


: పితామహా! మానవుడు ఎవరిని స్మరిస్తే పరమాత్మను పొందుతాడు? ఏ మార్గాన దైవధ్యానం కలుగుతుంది? (4.207) 


: నేను ఇదివరలో ఈ అంశంమీద నారద మహర్షివలన వినిన విశేషాలను తెలియపరుస్తాను. విష్ణువును ధ్యానించినవారు 


ముందుగా గొప్పభక్తిని, నిష్కల్మషమైన శ్రద్ధను, ఆపైన ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకొనాలి. ఈ మూడు 
లక్షణాలూ విష్ణుధ్యానానికి సమకారకాలు. పాపరహితుడికి ఈ మూడు గుణాలూ అలవడతాయి. పాపనాశనానికి 
విష్ణువు మెచ్చిన పద్ధతి నియమపూర్వకంగా నిరంతర విష్ణుస్మరణం అనే అనుస్మృతి. “ఓం నమో వాసుదేవాయ” వంటి 
మంత్రాలను నిశ్చల మనస్సుతో జపించాలి. ఆ తరువాత అనుస్కృతిని (విష్ణునామ సహస్రం) పఠించాలి. దానివలన 
ధర్మార్థకామమోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది. విష్ణుదేవుడు అనుస్కృతిని నారదుడికి బోధించాడు (విష్ణు 
సహస్రనామ మని ప్రసిద్ది చెందిన అనుస్క్మృతిని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు). అనుస్క్మృతిని చదివినవారికీ, 
విన్నవారికీ, నమస్కరించినవారికీ పుణ్యగతి ముక్తి కలుగుతుంది. వేలకొద్ది అశ్వమేధయాగాలు చేసికూడా పొందలేని 
పరమపదాన్ని అనుస్కృతిని భక్తితో సేవించటంవలన సులభంగా పొందవచ్చును. 


: పితామహా! నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించుము. (4. 260) 


శాంతిపర్వ కథాసారం - VI 


: దీనిని బోధించే 'వార్షేయాధ్యాత్మము' అనే ఇతిహాసం ఉన్నది. దానిని వినుము. వార్షేయుడనే ఉత్తముడు 


మోక్షమార్గాన్ని ఉపదేశించుమన్న శిష్యుడికి దానిని వివరించాడు. దాని తాత్పర్యం ఇది. కాలచక్రం అవధిలేకుండా 
తిరుగుతూ ఉంటుంది. దాని భ్రమణంలో సృష్టులూ ప్రళయాలూ ఏర్పడుతూ ఉంటాయి. ప్రళయాంతంలో 
పరమాత్మ మాత్రం నిత్యుడై నిలిచి మరల లోకాలనూ భూతాలనూ సృష్టిస్తాడు. బుషులూ మునులూ పునస్సృష్టిలో 
పునరుద్భవించినప్పుడు వేదాలనూ శాస్తాలనూ తిరిగి పొందారు. వారు మేధావులై లోకాలన్నీ ఆచరించదగిన 
నియమ నిబంధనలను స్పష్టంగా తెలియపరచారు. మహర్షులు నిర్మించిన న్యాయాది శాస్తసముదాయాన్ని 
తెలిసికొన్నా ఆచరించినా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ శాస్త్రజ్ఞానమంతా ఒక్క విష్ణువునందు నిలిచి ఉంటుంది. 
మునీంద్రు లా జ్ఞానాన్ని వారి శిష్య పరంపరకు బోధించి లోకంలో వ్యాప్తిపొందించారు. పురుషుడితో కూడి 
ఉండటంవలన ప్రకృతి చైతన్యశక్తిని వహిస్తుంది. చైతన్యంనుండి బుద్ది, దానినుండి అహంకారం పుట్టుతాయి. 
అహంకారం ఆత్మను చేరుతుంది. అహంకారంవలన ఆకారం, ఆకారంవలన వాయువు, వాయువువలన తేజస్సు, 
తేజస్సువలన నీరు, నీటివలన భూమి - పుట్టి పంచభూతా లేర్చడ్డాయి. అహంకారమే భూతపంచకానికి మూలం. 
బుద్దికి మహత్తని పేరు ఉన్నది. ఈ శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఈ పురాన ఆ పరమాత్మ ఊహాతీతమైన 
వ్యాప్తశక్తితో నిండి, అన్ని భావాలనూ, స్వభావాలనూ, గుణాలనూ పొంది శయనించి ఉన్నాడు. అందువలననే ఆ 
పరమాత్మను “పురుషుడు అని అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, 
అమలస్వభావుడు. చెట్టులో నిప్పువలె దేహంలో పురుషుడు ఉంటాడు. కట్టెల రాపిడివలన నిప్పు రాజుకొనేటట్లు 
యోగవిద్యాభ్యాసం వలన పురుషుడు తేజోరూపుడుగా బోధపడతాడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ 
జ్ఞానమయ తేజస్సు సర్వ భూతాలను ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి శ్రవణ, దర్శన, భాషణాదుల నది 
నిర్వహిస్తుంది. ఆ తేజోరూప పరమాత్మనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతూ ఉంటాయి. దేహస్ఫుడైన పురుషుడు 
అన్నింటికీ సాక్షీ భూతుడుగా ఉంటాడు. 


కాలచక్రానికి బుద్ధి మొదలైన వికృతులు ఏడు అంచులు. అవ్యక్తం దాని కేంద్రస్థానం. జ్ఞాన కర్మేంద్రియాలూ 
పదహారు వికారాలూ వలయాలు. ఆత్మ దానిని అధిష్టించి ఉంటాడు. అది నిరంతర భ్రమణం కలిగింది. దానిని 
తత్త్వశోధన దృష్టితో దర్శించాలి. ఈ సంసారం ఒక అరణ్యం వంటిది. సంసారంలో పడి జీవించటం అంటే 
అడవిబాటలో నడవటం. సంసార పరిభ్రమణంలో సుఖశాంతు లుండవు. లౌకికమైన తెలివి తేటలు విజ్ఞానమనీ, 
ఆధ్యాత్మికమైన తెలివితేటలు జ్ఞానమనీ విజ్ఞా లంటారు. అహంకారం జీవుల సకల కార్యాలకూ మూలం. ఆయా 
కార్యాలవలన పాపపుణ్యాలు కలుగుతాయి. వాటి అనుభవం కొరకు ప్రాణి దేహం ధరించి, జనన మరణ చక్రాన 
పడి క్రిందికీ, మీదికీ తిరుగుతుంటాడు. ఈ జనన మరణ చక్రానికి మూలం ఆశాలత. దానికి ప్రాకుడు కొయ్య స్తీ. 
ఈ సత్యం తెలిసి ఆశను త్రెంచివేయాలి. సృష్టిలోని ప్రాణికోటిలో మానవులు శ్రేష్టులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో 
మంత్రవేత్తలు, వారికంటె జ్ఞానులు ఉత్తములు. మానవుడికి నిజమైన నేత్రం జ్ఞానం. అజ్ఞాని గ్రుడ్డివాడితో 
సమానుడు. జ్ఞానార్జనకు ముందు నరుడు ధర్మాన్ని ఆచరించాలి. సంకల్ప వికల్పాలకు మనసులో తావీయకుండా 
సాధన చేయాలి. ఇంద్రియనిగ్రహం మనోనిగ్రహానికి ప్రాతిపదిక. అట్టి ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు, తద్ద్వారా 
మోక్షప్రాప్తికీ హేతు వవుతుంది. నరుడు మాటలో, మనసులో, పనిలో శౌచాన్ని పాటిస్తూ, అహంకారాన్ని విడనాడి, 
శాంతస్వభావుడై ఉన్నప్పుడు, అతడిలో కోర్కెలు సన్నగిల్లి అంతరించిపోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణిసమూహా 
న్నంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పవిత్రజీవనం, అహంకార రహితశీలం, కోర్కెలకు దూరమైన 
మనస్సు - ఈ మూడింటికి తోడుగా భూతదయ కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగి తీరుతుంది. 


మానవుడు తనలోని జ్ఞానాన్నే వంటచెరకుగా వాడుకొంటూ, విజ్ఞానాగ్ని రగుల్కొనేటట్టు చేసి ప్రజ్వలింపజేయ 
గలిగితే అతడికి జరామరణాలకూ, ఇతర లౌకిక దుఃఖపరంపరలకూ దూరమైన అమృత త్వస్థితి కలుగుతుంది. 
అతడు ధ్రువమైన మోక్షస్టితిని చేరుకొంటాడు. 


ప్రశ్న 69 


ఉత్తరం 


ప్రశ్న 70 


ఉత్తరం 


ప్రశ్న 71 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - VI 


లోకంలో వ్యక్తం, అవ్యక్తం - అని పదార్థాలు రెండు విధాలు. వ్యక్తమంటే మృత్యువు, అవ్యక్తమంటే అమృతం- 
అని విష్ణువు చెప్పాడు. అది తెలిస్తేనే ముక్తికి దారి కనపడేది. అవ్యక్త మనబడే మూలప్రకృతి ముల్లోకాలకూ 
ఆలంబనమైనది. దానియందే లోకాలు జన్మించి, పెరిగి లయమౌతాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది. నివృత్తి 
మార్గం సాటిలేని మేటి ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 


నివృత్తి అంటే సంసారంనుండి మరలటం. దీనికి విరుద్ధమైనది ప్రవృత్తి - అంటే సంసారంలో పాల్గొనటం. 
దేహస్టుడైన ఆత్మ ప్రాకృతికాలైన త్రిగుణాలతో చుట్టబడి ఉంటాడు. కట్టుకొన్నచీరవలె ఒకటి, పైన వేసికొన్న 
వస్రంవలె మరొకటీ, తలకు గట్టిగా చుట్టుకొన్న గుడ్డవలె ఇంకొకటి నిండుగా క్రమ్ముకొంటాయి. త్రిగుణాలు 
చుట్టుకొని ఉండటంచేత ఆత్మ నిజస్వరూపం కానరాకుండా ఉంటుంది. త్రిగుణాతీతమైన మరొక గుణమున్నది. 
అదే పరబ్రహ్మతత్త్వం. 

బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండూ గొప్ప ధర్మాలు. ఆ రెండింటిని ఆచరించటమే ఉత్తమ తపస్సు. ఆ 
తపస్సు చేసేవారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాననేత్రంతో అతడు ఈ లోకపు అంతర్చహిస్స్వరూపాలను 
సరిగా చక్కగా చూడగలడు. తపస్సు సంపారంనుండి మనస్సును మరల్చటానికి జెషధంవలె ఉపయోగపడుతుంది. 
తృష్ణాలతను త్రెంచటానికి కొడవలివలె పనిచేస్తుంది. ధర్మరాజా! నీవు కూడా ఆ శిష్యుడివలెనే జ్ఞానివై నీ జన్మను 
చరితార్థం చేసికొమ్ము 


: మిథిలాధీశుడైన జనక మహారాజు ఏ కర్మవలన ముక్తిని పొందగలిగాడు. (4.338) 


: జనకరాజుకు నూర్గురు ఆచార్యు లుండేవారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అతడికి 


బోధిస్తూ ఉండేవారు. జనకుడు అందరిపద్దతులనూ గౌరవిస్తూ ఉండేవాడు. ఒకసారి పంచశిఖుడు (కాపిలేయుడు) 
అతడి సభకు వచ్చాడు. వాదులో ఆచార్యశతకాన్ని ఓడించాడు. జనకుడు అతడిని ఆశ్రయించి ముక్తిమార్గాన్ని 
బోధించు మని కోరాడు. అతడు ఉపదేశించాడు. అతడి వాక్యాల సారాంశ మిది - గుణత్రయాన్ని ఆత్మతత్త్వంలో 
లీనం చేయాలి. అప్పు డవి సముద్రంలో కలిసిపోయే నదులవలె తమ ఉనికి లేకుండా పోతాయి. నరుడు మనస్సును 
సుఖదుఃఖాలవెంట పరుగెత్తనీయకుండా అంతర్ముఖంగా త్రిప్పుకొని, ఆత్మలో చేర్చాలి. అప్పుడు నీళ్ళలో వేసిన 
ఉప్పువలె ఆత్మలో మనస్సు కలిసిపోతుంది. కుబుసం వదలిన పాము విలాసంగా కనపడేవిధంగా కర్మసంపర్కం 
వదలిన ఆత్మ స్వయం ప్రకాశమైన జ్ఞానంతో ప్రజ్వలిస్తుంది. ఈ వాక్యాలను విని జనకుడు విరక్తుడై మిథిలానగరం 
తగలపడిపోతున్నా తాను దుఃఖానికి దూరంగా నిలిచి స్థితప్రజ్ఞు డయ్యాడు. ఈ కథ విన్నవారికి కూడా ముక్తి 
కలుగుతుంది. 


: ఎట్టివాడు సుఖంతోనూ, శుభంతోనూ కూడి నిర్భయుడై జీవించగలడు. (4. 361) 


: దమ సంపన్నుడు సుఖంతోనూ, శుభంతోనూ నిర్భయంగా జీవించగలడు. దమం సద్గుణాలరాశి, శౌచాదులు 


సద్గుణాలు. అతడు జ్ఞాని అయి సౌమ్యాకారంతో వెలుగొందుతాడు. 


: ద్రతస్థులు ఒక్కొకసారి భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం కలుగదా. (4. 365) 


: ఉపవాస వ్రతంలో ఉన్నవారు వేదోక్తాలైన భోజనాలు బ్రాహ్మణుల నిర్దేశానుసారం చేయటంలో తప్పు లేదు. మోక్షార్టి 


అయినవాడు సదా ఉపవాసిగా, బ్రహ్మచారిగా, అమాంసభోజిగా, అతిథిశేషభోక్తగా, అమృతాశిగా, నిద్రపోనివాడుగా 
ఉండాలి. వ్రతదీక్షితులు కూడా పలురకాలు. రోజుకు రెండు పూటలు మాత్రం భోజనం చేస్తూ మధ్యమధ్య ఏమీ 
భోజనం చేయనివాడు సదుపవాసి, బుతుకాలాన మాత్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదాబ్రహ్మచారి, 


ప్రశ్న 73 


ఉత్తరం 


ప్రశ్న 74 


శాంతిపర్వ కథాసారం - VIII 


మాంసాహారాన్ని దేవతలకు, పితరులకు, అతిథులకు వండి వడ్డించి పిదప తాను తినేవాడు అమాంసభోజి. 
పంక్తిభోజనంలో అతిథులతో కలిసి ఆరగించేవాడు విఘసాశనుడు. సేవకులందరూ భుజించిన తరువాత మాత్రమే 
తాను భుజించే పుణ్యాత్ముడు అమృతాశి. పగటిపూట నిద్రపోనివాడు అస్వప్పుడు. ఇటువంటివారి వ్రతాలన్నీ 
దేహబాధకాలే. 


: కర్మలు, సంస్కారవశాన నరుడికి మంచి చెడులు కలిగిస్తూ ఉంటాయి. కాగా, ఆ కర్మలకు అర్హు డౌతాడో కాడో 


నిర్ణయించలేకుండా ఉన్నాను. నాకు స్పష్టంగా తెలుపుము. (4.369) 


: ఈ ప్రశ్నకు సమాధానం ఇంద్రప్రహాద సంవాద శ్రవణమే. ఆ సంవాద సారాంశ మిది: సంపదలు యత్నించి 


ఆర్జించకున్నా అవి తమంత తాముగా వచ్చిపడతాయి. ప్రయత్నించి ఆర్జించి తెచ్చి ఉంచితే ఊరక నశించిపోతాయి. 
అట్లాగే శుభాశుభాలు, కష్టనష్టాలు, సుఖసంతోషాలు మానవుడిని ముంచెత్తుతుంటాయి. వీటి కన్నిటికీ “నేను కర్తను” 
అని అనుకొనటం నరుడి అజ్ఞానం. వీటన్నిటికి కారణం విధి”. ఏ లాభమూ ఏర్పడకుండా చేస్తున్న ఆ కర్త తాను 
కర్త ననుకొనటంలేదు. అట్లని నరుడు కర్త కావటం లేదు. కరృత్వభావం అహంకార మూలం. నిరహంకారి 
కర్మఫలాన్ని కోరడు. కర్త విధికాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉంటాడు. అట్టివాడు 
శాంతి, దాంతి, ప్రజ్ఞానిధి అయి ఉంటాడు. నిష్కపటమైన ప్రవృత్తి, దయాగుణం, తాను దేహం కాదు, ఆత్మను అనే 
భావం, పరాకు లేకుండా జాగరూకతతో వ్యవహరించటం, వృద్ధ సేవానురక్తి - అనే గుణాలు నరుడికి శుభాన్ని 
కలిగిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి కాలపరిపాకంతో క్రమంగా తమంతతామే నరుడిలో చోటుచేసికొంటాయి. 


: రాజు సంపదను ఏ కారణంవలన కోల్పోతాడు. (4. 385) 


: దీనికి సమాధానంగా పూర్వం ప్రవర్తిల్లిన ఇంద్ర బలి సంవాద మనే ఇతిహాసం తెలిసికొనతగింది. దాని సారాంశ మిది- 


ఒకసారి దివ్యలోకసంపదలు కోల్పోయి విచారంతో కాలం గడుపుతూ, గాడిద రూపంతో కొన్ని కంతలలో తిరుగుతూ 
ఉన్న బలి చక్రవర్తిని ఇంద్రుడు బ్రహ్మదేవుడి సాయంతో కనుగొని ఆతడి వద్దకు వెళ్ళి, 'రాజ్యవైభవాన్నంతా కోల్పోయి 
దీన దశలో ఉన్న తరుణంలో పూర్వసంపదను తలచుకొంటూ దుఃఖిస్తూ ఉంటావా?” ఉండవా? అని అడిగాడు. 
బలి ఇట్లా అన్నాడు. 'మేలు జరిగినా, కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దుఃఖం పైకొన్నా నేను సమభావంతో స్థిరంగా 
ఉంటాను. నా మీద వాటి ప్రభావం ఉండదు. నా చిత్తంలో అహంకారం లేదు. విధాత చేతలకు ఎవరూ అతీతులు 
కారని నమ్ముతాను' అని పలికిన తరువాత అతడి శరీరంలో నుండి శ్రీ, భూతి, లక్ష్మి - అనే పేరుగల వనితారూపం 
ఒకటి బలి శరీరంనుండి వెడలి ఇంద్రుడిని ఆశ్రయించింది. సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు క్రమంగా 
బలియందు లోపించటంవలన ఆ రాక్షస ప్రభువునుండి తాను వైదొలగాననీ, వజ్రాయుధంతో బలిని చంపకుండ 
నిగ్రహాన్ని ప్రకటించిన ఇంద్రుడిని చేరాననీ ఆ శ్రీ లక్ష్మి సమాధానం చెప్పింది. సంపదలు తొలగటానికి నరుడి ఉత్తమ 
గుణాలు లోపించటం కారణమనీ, కలగటానికి ఉత్తమగుణాలే కారణమనీ ఈ ఇతిహాస తాత్పర్యం. 


ఇటువంటిదే ఇంద్ర, నముచి సంవాదం కూడా. సంపదలు నశించినా వగవకుండా నిశ్చలంగా ఉన్న రాక్షసరాజు 
నముచి. అతడి వద్దకు ఇంద్రుడు వెళ్ళి అతడి నిశ్చింతమైన చిత్తానికి కారణమడిగాడు. “నాకీ విధంగా కావలసి 
ఉన్నది-అయింది, అని గట్టి నిర్ణయంతో ఉండటంతో నాకు సుఖదుఃఖాలు, సంపత్తి విపత్తులవంటి కృత్యాలు 
అంటవు. కాబట్టి నాకు భయముండదు. నే నెవరికీ భయపడను. మేలు కీడులు కోరుకొంటే వచ్చేవి కావు. వద్దంటే 
వెళ్ళేవీ కావు. అందువలన వాటివలన చింత వ్యర్థం”. దేవేంద్రు డాతని మాటలను మెచ్చుకొన్నాడు. 


: ఏదైనా దుర్దశ మానవుడికి కలిగినప్పుడు అతడు ఎ విధంగా ప్రవర్తిస్తే మేలౌతుంది. (4.418) 


ప్రశ్న 75 


ఉత్తరం 


ప్రశ్న 76 


ఉత్తరం 


ప్రశ్న 77 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - IX 


: దురవస్థలన్నింటికీ ధైర్యమే జెషధం. ధైర్యం ఆరోగ్యాన్నీ, సిరిసంపదలనూ, కీర్తినీ, జె న్నత్యాన్నీ పెంచుతుంది. 


ధైర్యవంతుడు కాలగతిని గుర్తించి వర్తించాలి. దానిని బోధించే ఇంద్రబలి సంవాదం తెలియటం మంచిది. దాని 
సారాంశ మిది - జీవితంలో సుఖదుఃఖాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా మానవులను చెందుతూ 
ఉంటాయి. ఈ క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలగుతూ, సుఖం కలిగినప్పుడు గర్వాన్నీ, దుఃఖం 
కలిగినప్పుడు విషాదాన్నీ ప్రకటించకుండా నిగ్రహించుకొనవలసి ఉంటుంది. నరుడి మహార్దశకు గాని, దుర్దశకుగాని 
దైవ మొకడే కారణం కాని ఇతరు లెవ్వరూ కాజాలరు. దైవాన్నీ కాలమని కొందరంటారు. కాలప్రవర్తన దేనికీ 
అందనిది. అది దేనికీ లొంగదు. యజ్ఞాలూ వ్రతాలూ కాలగతిని మార్చలేవు. కాలతత్త్వం తెలిసినవాడు ధైర్యంతో 
ఉంటాడు. కాలం ఒక నదివలె నిరంతర ప్రవాహశీలి. నది ప్రవాహవేగంతో కొండను కోసివేసి ముందుకు సాగినట్లే 
కాలం తన గమనంతో నరుడిని లోగొని అణచి వేస్తుంది. నరుడు ముందుగా ఈ తత్త్వాన్ని అంతర్ముఖుడై దర్శించాలి. 
ఆ తరువాత తపస్సు చేయాలి. జిజ్ఞాసతో కాలతత్త్వాన్ని అన్వేషించాలి. కాలతత్తజ్ఞానం మనశ్శాంతిని కలిగిస్తుంది. 
తాను దేహం కాదనీ ఆత్మననీ తెలిసికొంటే మానవుడు అశాంతికి దూరమౌతాడు. తృప్తినీ, ఆనందాన్నీ పొందుతాడు. 


; జీవుడు దేనివలన వృద్దిపొందుతాడు? దేనివలన నశిస్తాడు. (5.3) 


: ఈ విషయం వివరించ గలిగింది “శ్రీ శక్రసంవాదం' - అనే ఇతిహాసం. నారదుడు లోకసంచారం చేస్తూ గంగానదిలో 


స్నానం చేయటానికి వెళ్ళి, అక్కడే స్నానం చేసి వ్రతనిష్టలో ఉన్న ఇంద్రుడిని చూచి అతడితో సంభాషణ చేస్తూ 
ఉన్నాడు. అంతలో ఆకాశంనుండి ఉదయసూర్యకాంతితో ఒక కాంతిరాశివలె దిగివచ్చి లక్ష్మీదేవి ఇంద్రుడితో ఇట్టా 
అన్నది. “నన్ను శ్రీ, లక్ష్మి భూతి అని అంటారు. నేను పూర్వం రాక్షసులు స్వాహా, స్వధా, మతి, శ్రద్ద, ధృతి, స్మృతి, 
మేధ అనే గుణాలుండటం వలన వారివద్ద ఉండేదాన్ని. ఇప్పుడు వారివద్ద ఆ గుణాలు లోపించాయి. దానం, 
అధ్యయనం, అతిథిపూజ మొదలైన సద్గుణాలను కోల్పోయారు. నీవు సత్యధర్మాలలో ఆసక్తి కలిగి ఉండటంచేత 
నీ వద్ద నివసించాలని వచ్చాను. బుద్ది, ధృతి, నీతి, శ్రద్ద, సన్నతి, క్షమ, శాంతి మొదలైన గుణాలు కల దేవతలచెంత 
నిలిచి ఉంటాను”. ఇంద్రుడు లక్షీ సహితుడై అమరావతికి వెళ్ళాడు. ఈ కథ విన్నా చదివినా సంపదలు 


కలుగుతాయి. 


: ప్రజలకు ఏ రకమైన ఆచారంవలన, ఏ విధమైన శీలంవలన, ఏ చదువువలన ముక్తి దొరకుతుంది. (5. 18) 


: ఈ ప్రశ్నకు సమాధానం “దేవతల జైగీషవ్య సంవాదం' వింటే తెలుస్తుంది. దేవలుడు ఇదే ప్రశ్నను అడుగగా 


జైగీషవ్యుడు సమాధానం చెప్పాడు. దాని సారాంశం ఇది - అంతరింద్రియ నిగ్రహం కలవాడు తనకు అవమానం 
జరిగితే అమృతం త్రాగినట్టుగా తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం త్రాగినట్టు ఉద్వేగం పొందుతాడు. 
సమ్మానం కావాలని కోరడు; అవమానం జరిగితే కలత చెందడు. ఆత్మతత్త్వజ్ఞడికి తనవారనీ, పెరవారనీ భేదం 
ఉండదు. జ్ఞాన కర్మేంద్రియాలను జయించినవాడు శాంతి పొందుతాడు. శాంతివలన శాశ్వత సుఖం కలుగుతుంది. 


: సమస్త జనులకు, సకల ప్రాణులకు ప్రియమైనవాడు ఎవడు. (5. 28) 


: ఉగ్రసేన శ్రీకృష్ణ సంవాదం వింటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. సర్వజనులకు ప్రీతిని గలిగించే వారిలో 


నారదుడు పేర్కొనదగినవాడు. నారదుడిలో శాస్తజ్ఞానం, సదాచారం అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో 
అహంకారం ఇసుమంతైనా లేదు. ఉత్తమశీలం, నిర్వికారచిత్తం, మాత్సర్య గర్వ మద రాహిత్యం అతడి ఉత్తమ 
గుణాలు. తపస్సు, తేజస్సు, బుద్ది, వినయం, నీతి చాలా ప్రసిద్ధి చెందాయి. ధీరత్వం, మాటల మాధుర్యం 
సహజలక్షణాలు. శఠత్వం, దీనత్వం, కోపం, లోభం - అనే దుర్గుణాలకు దూరంగా ఉంటాడు. ఇటువంటి 
గుణాలన్నా అటువంటి గుణాలు కలవాడన్నా అందరూ ఇష్టపడతారు. 


ప్రశ్న 78 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం- XX 


: కాలంయొక్క అవయవాలకు చెందిన విభాగాలనూ, కృతాదియుగాల ప్రమాణాలనూ తెలియజెప్పుము. (5.33) 


: ఒకసారి వేదవ్యాసుడు తన కొడుకైన శుక మహర్షికి ఈ వివరాలు చెప్పాడు. అన్ని కాలాలకూ, భూతాలకూ ఆధారంగా 


ఒక తేజశ్ళక్తి ఉన్నట్లు, అన్ని పనులూ అదే చేస్తున్నట్లూ అనిపిస్తుంది. కాని, ఆ శక్తి ఎ క్రియాకలాపాలతో సంబంధం 
లేనిదిగానే తోస్తుంది. కనురెప్పపాటు నిమేషం. 18 నిమేషాలు= ఒక కాష్ట; 30 కాష్టలు= ఒక కళ; 360 కళలు= ఒక 
ముహూర్తం; 30 ముహూర్తాలు= ఒక అహోరాత్రం; 30 అహోరాత్రాలు= ఒక మాసం; 2 మాసాలు= ఒక బుతువు; 
6 బుతువులు= ఒక సంవత్సరం; 3౩ బుతువులు= ఒక అయనం; అయనాలు రెండు= ఉత్తరాయణం, 
దక్షిణాయనం. యోగులు ఉత్తరాయణాన్ని “అగ్ని అనీ, దక్షిణాయనాన్ని 'ధూమ' మనీ అంటారు. అంతేకాదు. 
వరుసగా వాటిని శుక్లమనీ, కృష్ణమనీ కూడా పిలుస్తారు. ఒక మానవమాసం= ఒక పితరుల దినం; ఒక సంవత్సరం= 
ఒక దేవతలకు దినం; మానవకాల విభాగంలో కృతయుగానికి 1728000, త్రేతాయుగానికి 1296000, 
ద్వాపరయుగానికి 864000, కలియుగానికి 432000 సంవత్సరాలు ఉంటాయి. యుగాల ఆద్యంత భాగాలను 
యుగసంధ్యలంటారు. ఇట్లాగే దేవమానాలు కూడా లెక్కించవచ్చును. కృతాదులైన నాలుగు యుగాలూ కలిస్తే ఒక 
మహాయుగం. అటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగటికాలం. రాత్రి కాలం కూడా అంతే. బ్రహ్మ 
రాత్రివేళ నిద్రిస్తాడు. ఆ సమయంలో లోకాలకు ప్రళయం. ప్రభాతం కాగానే మేలుకొంటాడు. పునస్సృష్టి సాగిస్తాడు. 
సృష్టిక్రమం ఇట్లాగే సాగిపోతుంది. 


బ్రహ్మతత్త్వ్వంనుండి మహత్తత్వం, దాని నుండి మనస్సు, దానినుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు, 
దానినుండి అగ్ని, దాని నుండి జలం, జలంనుండి పృథ్వి క్రమంగా పుట్టుతున్నాయి. మునులు వీటిని పురుషులు 
అని పిలుస్తారు. ఈ సప్తరూపాలకూ మూలం బ్రహ్మమే. బ్రహ్మము శబ్ద బ్రహ్మమనీ, పరబ్రహ్మమనీ రెండు రకాలు. 
శబ్ద బ్రహ్మాన్ని భజించటంలో ఆసక్తి కలవాడు పరబ్రహ్మను పొందుతాడు. పరబ్రహ్మం తాను నిష్కియారూపమై 
కూడా ప్రకృతి ప్రభావంతో శబలత్వం పొంది భూతాలను సృష్టిస్తుంది. వాటి లయం తరువాత కూడా బ్రహ్మం 
శుద్దబోధ స్వరూపమై నిలుస్తుంది. 

దానం అన్ని వర్ణాలవారికీ సాధారణ ధర్మం. దానం, అధ్యయనం, యజ్ఞం చేయటంవలన పాపాలు నశిస్తాయి. 
సంసార మనే నదిని దాటటానికి ప్రజ్ఞ అనే నావ తోడ్పడుతుంది. కామక్రోధాదులవలన ప్రజ్ఞకు భంగం కలిగితే నదిలో 
మునిగిపోవటం జరుగుతుంది. మనం అనుష్టించే కార్యాలతో ఒక్కొక్కసారి ధర్మకార్యం అధర్మంగా అధర్మం 
ధర్మంగా తోస్తుంది. కాబట్టి మానవుడు ధర్మశాస్తాలను పరిశీలించి ధర్మగమన మెట్లాంటిదో గుర్తించాలి. సదాచారమే 
చక్రపుటంచుగా, ప్రాణమే కాడిగా, అపానమే ఇరుసుగా, సిగ్గే అచ్చాదనగా, ఉపాయాపాయాలే నొగలుగా, 
ఘ్రూణేంద్రియ శ్రవణేంద్రియాలు గుర్రాలుగా, జ్ఞానమే సారథిగా, సర్వతంత్రమే కొరడాగా, త్యాగమే పగ్గాలుగా సాగే 
యోగమనే రథాన్ని ఎక్కి ఉపాయశాలి అయిన ఆత్మ అనే రథికుడు మోక్షపదం చేరుకొనగలడు. ఇది యోగపద్దతి. 


నిస్సారమైన సంసారానికి ముఖ్యకారణం మమకారమే. మనస్సును ఇంద్రియాల విషయాలనుండి మరలించి 
ఆత్మయందు లగ్నం చేయటంవలన మమకారాన్ని జయించవచ్చును. సాంఖ్యులకైనా, యోగులకైనా మమకారత్యాగం 
సమాన ధర్మం. యజ్ఞక్రియ, ప్రజ్ఞాతిశయం, యోగం, సాంఖ్యం - ఇవన్నీ బ్రహ్మపదప్రాప్తికి తోడ్పడే సాధనాలే. 
అంతేకాక తపస్సు, ఇంద్రియ నిగ్రహం, రాగలోభ నివారణచాతుర్యం, దృఢమైన విద్యకల పుణ్యాత్ముడు తప్పక 
బ్రహ్మపదాన్ని పొందుతాడు. జీవుడు ప్రయత్నిస్తే మనస్సును నిగ్రహించగలడు. నిగ్రహంచబడిన మనస్సు ఇంద్రియాలను 
నియమించగలదు. అప్పుడు శబ్బాదులైన విషయాలు తొలగిపోతాయి. అప్పుడు అభిలషించిన బ్రహ్మ ప్రాప్తి 
రూపమైన మోక్షం సిద్ధిస్తుంది. అట్టి పండితుడికి సమదృష్టి ఏర్పడుతుంది. పండితుడు క్షరాక్షర రూపమైన బ్రహ్మమును 


ప్రశ్న 79 


శాంతిపర్వ కథాసారం - AI 


తెలిసికొంటాడు. మృత్యురూపమైనది క్షరం. అమృతరూపమైనది అక్షరం. తొమ్మిది ద్వారాలు గల శరీరమనేనగరంలో 
హంసుడనే ఆత్మ భాసిస్తున్నాడు. యోగులు ఆ ఆత్మనే అక్షరుడనీ, ఆత్మ అనీ అంటారు. వైరాగ్యంతో అక్షరతత్తాన్ని 
గ్రహించవచ్చును. మనస్సునూ, ఇంద్రియాలనూ నిగ్రహించుకొనిన వివేకి దోషరహితుడై పాగ లేని అగ్నివలెవెలుగొందు 
తాడు. యోగి సమలోష్టకాంచనుడై సమాధిగతుడై శబ్దబ్రహ్మాన్ని అతిక్రమిస్తాడు, పరమాత్ముడిని దర్శిస్తాడు. 

కర్మమార్గం ప్రవృత్తి అనీ, కర్మ రహిత మార్గం (కర్మత్యాగం) నివృత్తి అనీ విజ్ఞులు చెప్పుతారు. ప్రవృత్తి బంధాన్నీ, 
నివృత్తి మోక్షాన్నీ కలిగిస్తాయి. ఏకరేఖా మాత్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. జీవుడి అజ్ఞానం చంద్రుడి 
కృష్ణపక్షంతో సమానమైనది. కృష్ణపక్షం గడచిపోతే చంద్రుడు పరిపూర్ణతను సంతరించుకొని భాసిస్తాడు. అట్లాగే 
అజ్ఞానమనే కర్మమార్గం గడిస్తే జీవుడు జ్ఞానానంద పరిపూర్ణుడై వెలుగొందుతాడు. నాలుగు ఆశ్రమాలకు 
చెందినవారు శాస్త్రం విధించిన కర్మలను ఆచరించటం ద్వారా సిద్దిపొందుతారు. ఇది నాలుగు మెట్ల నిచ్చెన వంటిది. 
ఇది సులభమార్గం కూడా. జీవుడు అంతర్యాగం వలన విగతపాపుడౌతాడు. ఆత్మప్రాప్తి కోరేవాడు సంకల్పాల 
నన్నిటినీ వదలి మనస్సును సత్త్వగుణంతో లీనం చేయాలి. సత్వసక్తమైన మనస్సు ఆత్మనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఆత్మ 
నిగ్రహం వలన మోక్షపదవి లభిస్తుంది. సర్వవేద సారరూపమైనది అధ్యాత్మ విద్య. దానిని దానం చేయటం 
భూదానం కంటె గొప్పది. ఇంద్రియనిగ్రహం ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం. 


జీవుడిని సంసారంలో బంధించే బంధనా లన్నింటిలోనూ కామం బలమైనది. ఆ కామాన్ని వదలితే ఆత్మ 
పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తుంది. 'ఆత్మ అనే ధనం “తనది” అనుకొనకున్నా ప్రీతిని కలిగిస్తుంది. “ఆత్మ' అనే భోజనం 
తినకున్నా తృప్తి నిస్తుంది. “ఆత్మ అనే దానితో భౌతికస్పర్శ లేకున్నా బలం కలిగిస్తుంది. ఆ ఆత్మతత్తాన్ని చూడటమే 
వేదార్థాలను గ్రహించటం. సూర్యుడి బింబం నీళ్ళలో ప్రతిబింబిస్తుంది. అట్లాగే అత్మ బుద్దిలో ప్రతిబింబరూపంలో 
వ్యక్తమౌతుంది. సత్త్వగుణ ప్రధానులు ఆత్మను యథాతథంగా చూడగలరు. సూర్యుడికి రేయుంబవళ్ళు లేనట్టుగానే 
శుద్ధజ్ఞాన స్వరూపుడికి వివేకావివేకాలంటూ ఉండవు. శమప్రధానుడైన యోగికి ఇంద్రియా లున్నా, అవి లేకున్నా 
మనోలయ రూపమైన సమాధి దృఢంగానే ఉంటుందని శాండిల్య మహర్షి శిష్యులకు బోధించిన ప్రబోధం 
తెలియదగింది. 


కామమనే వృక్షం మోహమనే బీజంనుండి మొలకెత్తుతుంది. అజ్ఞానమే దానికి ఆధారమైన వేళ్ళు. ప్రమాదమనే 
నీటితో ఆ చెట్టు పెరుగుతుంది. అసహనమే దాని ఆకులు. అది చాల విచిత్రంగా ఉంటుంది. మానమనే కాండంతో 
బలపడి ఆ వృక్షం పైకి ఎదుగుతుంది. శోకమే కొమ్మలుగా, అనేక చింతలే రెమ్మలుగా, పూర్వకర్మవాసనలే చేవగా 
పెరిగిన ఆ వృక్షం ఆశలనే తీగలతో చుట్టబడుతుంది. లోభులు ఆ చెట్టు పండ్ల కాశించి ఎక్కి, తుదకు 
పతనమైపోతారు. ఆత్మజ్ఞాడైన పండితుడు త్యాగమనే కత్తితో ఆ చెట్టును తెగనరికి దుఃఖాలకు దూరమౌతాడు. 


ఈ శరీరమే ఒక నగరం, బుద్ది దానికి ప్రభువు. సమస్త విషయాలను చింతించే చిత్తం అక్కడ మంత్రి పదవిలో 
కొనసాగుతూ ఉంటుంది. శజ్టాదులైన అయిదు విషయాలూ పురోహిత వర్గమై ప్రవర్తిస్తాయి. శ్రోత్రం మొదలైన 
ఇంద్రియాలే అక్కడి పుర ప్రజలు. ఇట్లా ఉండే ఆ నగరానికి రజస్తమోగుణాలనే దుష్ట శత్రువులు కీడు 
కలిగిస్తుంటారు. బుద్ధి వివేకాన్ని కోల్పోతే చిత్తంతో విభేదించి రజస్తమోగుణాలకు లొంగిపోయి నశిస్తుంది. అట్లా కాక 
మనస్సుతో ఎకమై కర్తవ్య మేదో గ్రహించి వ్యవహరిస్తే రజస్తమస్సులను రూపుమాపి రాజ్యభోగం అక్షయంగా 
అనుభవించగలుగుతుంది. 


: కార్యబలమూ, వీర్యబలమూ, మనోబలమూ కలిగిన ఉత్తమ భూపాలురు చాలమంది కురుక్షేత్ర యుద్దంలో 


ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్కరు కూడా తమ ప్రాణాలను నిలుపుకొనలేకపోయారు. మృత్యువంటే ఏమిటి? 
అది ఎట్లా పుట్టింది? ఎట్లా ప్రాణులను చంపుతుంది. (5. 201) 


ప్రశ్న 80 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XII 


: పుత్రుడిని కోల్పోయి శోకమగ్నుడైన అకంపను డనేరాజుకు నారదుడు చెప్పిన మృత్యుదేవత కథ నీ అనుమానం 


తీరుస్తుంది. పూర్వం బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. జీవ సంతతి విసృతంగా పెరిగి పోయింది. భూభారం 
పెరిగింది. బ్రహ్మ ఆ స్థితిని గమనించి తీవ్రంగా ఆలోచించగా తీవ్రమైన వేడిమి కలిగి మహాగ్ని ప్రభవించి లోకాలను 
కాల్చివేయటం ప్రారంభమయింది. శివుడు బ్రహ్మను శాంతింపచేసి జీవసంతతిని తగ్గించటానికి ఉపాయం 
సూచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడి అరుణ నేత్రాలనుండి ప్రకాశవంతమైన శరీరావయవాలతో ఒక స్రీ జన్మించింది. 
“జీవులను విచక్షణారహితంగా చంపుమని ఆమెను బ్రహ్మ ఆదేశించాడు. ఆమె ఆ దారుణకార్యానికి అంగీకరించక 
ధేనుకాశ్రమానికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేయ నారంభించింది. బ్రహ్మ ప్రత్యక్షమై ప్రజాసంహారమే ఆమె ధర్మమనీ, 
ఆమె కన్నీరు అనేక రోగాల రూపంలో జీవులను బాధిస్తాయనీ, మానవులు వాటితో మరణిస్తారనీ, ఆ పనిలో ఆమె 
నిమిత్తమాత్రంగానే ఉండగలదనీ, ఎటువంటి పాప మంటదనీ వర మిచ్చాడు. అంగీకరించకపోతే బ్రహ్మ 
శపిస్తాడేమో అని మృత్యుదేవత సమ్మతించింది. మరణ సమయంలో ప్రాణులు దేహాలను వదలి పూర్వకర్మానుసారంగా 
దేవాదిరూపాలనూ, ఆ తరువాత మానవాది జన్మాలనూ పొందుతున్నారు. 


: సజ్జనులు ధర్మానికి భయపడుతూ ఉంటారు. అటువంటి ధర్మం యొక్క పద్ధతిని నిరూపించుము. (5. 216, 217) 


: వేదాలపై భక్తీ, సృృతులపై విశ్వాసం, సదాచారం - అనేవి మూడూ ధర్మానికి అందమైన ఆకారాలు. కొందరు 


ధనంకూడా ధర్మానికి నాలుగవ ఆకారమని అంటారు. అసత్యం పలకకుండా ఉండటం, ధనాన్ని ఆశించకుండా 
ఉండటం మేలైన ధర్మం. శాగ్త్రవిరుద్దమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తనం విత్తటం వంటిది. ఈ వాస్తవాన్ని 
తెలిసి మెలగితే ఇహపరసుఖాలు కలుగుతాయి. ధర్మస్వరూపం చాల సూక్ష్మమైనది. ధర్మాలు బహువిధాలుగా 
ఉంటాయి. వాటి సారభూతమైన ధర్మాన్ని పేర్కొంటాను. ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా 
ఉంటుందో,ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మమార్గాలకూ ఉత్తమమైన 
ఆలంబనంగా ఉన్నది. 


: తాతా! ధర్మస్వరూపం ఇంత చక్కగా ఉంటుందా? సదాచారం ధర్మస్వరూపమని పేర్కొన్నావు. ఉత్తమాచారం 


ఎట్టాంటిదో తెలియజెప్పుము. (5.221) 


: వేదాలు అనేక విధాలుగా ఆచారాలను చెప్పుతున్నాయి. ఆలోచించి చూడగా సకలహితకరమైన ఆచారం వేరొకటి 


ఉంటుందా? మహాత్ములైనవారు ఏ ఆచారాన్ని పాటిస్తారో, దానిని తక్కినవారు పాటించాలి. పూర్వం జాజలి అనే 
మునికీ, తులాధారుడనే వైశ్య శ్రేష్ణుడికీ నడుమ నడచిన సంవాదమనే ఇతిహాసం సదాచారరూపధర్మాన్ని వివరిస్తుంది. 
సంవాద సారాంశ మిది - ఎవడు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తి పొంది ఉంటాడో 
అతడిపట్ల దేవతలు కూడా సంతృప్తి పొందుతారు. ఎవడు ధర్మంలో రమిస్తాడో, సదా ధర్మానికి మిత్రుడై ఉంటాడో, 
బుద్ధితో అసంగత్వాన్ని పాటిస్తాడో, అట్లా పాటించి నిర్మలహృదయు డౌతాడో, అట్లాంటివాడికి కర్మరాహిత్యంవలన 
కలిగే ఆనందం తప్పక సిద్దిస్తుంది. కర్తవ్య మని భావించి చేసేకర్మ పవిత్రమైనది, కార్యసిద్ధికి హేతువౌతుంది. 
ప్రయోజనాకాంక్షతో చేసే పని ఉత్తమం కాదు. మాత్సర్యం, స్పర్థ అనే దుర్గుణాలు సద్దర్మాన్ని నశింపజేస్తాయి. 
సద్దర్మం నశిస్తే మానవుడు పూర్తిగా నశిస్తాడు. అందువలన శ్రద్ధతో సదాచారాన్ని పాటించేవాడు దేవతల దయకు 
పాత్రుడౌతాడు. శ్రద్ద లేనివాడికి దాన స్వభావం ఉండదు. అందువలననే “దానం చేసేవాడు శ్రేష్టుడు” అని 
బ్రహ్మదేవుడు చెప్పాడు. శ్రద్ద కలవాడి మనసులో మాత్సర్యాది దోషాలు నిలబడలేవు. మానవుడు తనకు 
విధ్యుక్తమైన న్‌ కర్మకలదో, ఆ కర్మను చక్కగా అనుష్టించటం మేలు. అతడు కర్మల పట్ల నివృత్తిని పొంది శ్రద్ధతో 
కర్మసన్న్యాస పద్ధతిని పాటించటానికి తగిన నేర్చుకూడా ఉండాలి. 


ప్రశ్న 82 


ఉత్తరం 


ప్రశ్న 83 


ఉత్తరం 


ప్రశ్న 84 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIII 


: కార్యసమీక్ష దీర్హకాలం చేసి నిర్ణయం తీసికొనవలెనా? లేక సత్వరంగా నిర్ణయం తీసికొనవలెనా. (5. 260) 


: పనిచేసేటప్పుడు త్వరపడకుండా చక్కగా చాలకాలం ఆలోచించి చేస్తే ఓటమి కలుగదు, విజయం సిద్దిస్తుంది. 


కార్యవిమర్శలో సహనం అవసరం. దీనికి మేధాతిథి పుత్రుడైన చిరకారి కథ చక్కని ఉదాహరణం. ఒక కార్యం 
చేయవలసి వచ్చినప్పుడు చాలకాలం ఆలోచించి ధీరత్వంతో మంచి చెడ్డలు నిర్ణయించుకొని ఆ పని నిర్వర్తించాలి. 
ఆయా పనులను నిర్వహించేటప్పుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ, తొందరపడేవాడిని అనార్యుడనీ పెద్దలు 
పేర్కొంటారు. 


: ప్రజలను శిక్షించే పద్దతి ఎట్టాంటిది. (5. 293) 


: పూర్వం ద్యుమత్సేనుడికీ అతడి పుత్రుడు సత్యవంతుడికీ నడుమ జరిగిన సంభాషణం దీనికి ఉపకరిస్తుంది. 


చంపదగిన తప్పు చేసినవాడిని చంపటమే కర్తవ్యం. రాజుకు దుర్మార్గుడిపట్ల పక్షపాతం పనికిరాదు. రాజు స్వయంగా 
వినీతుడై తన మంత్రులనూ, కుమారులనూ, సేవకులనూ క్రమంగా వినయవంతులనుగా చేసి ప్రజలను రక్షించాలి. 
బ్రాహ్మణులు అన్ని విధాలా అహింసనే పాటించాలి. ప్రజాపాలకుడైన భూపతికి ఆ విధమైన అహింస తగదు. అతడు 
ప్రజలపట్ల దయ కలిగి ఉండాలి. వారికి ఏ విధమైన అపకారమూ కలుగకుండా చూడాలి. అట్లా ప్రజలను 
కాపాడటమే రాజుకు అహింస బెతుంది. 


: మానవుడికి అవశ్యకర్తవ్యం గృహస్థ ధర్మమా? సన్న్యాస ధర్మమా? (5. 300) 


: ఆరెండు ధర్మాలూ గౌరవించదగినవే. దీనిని నిరూపించే కపిలగో సంవాదమనే ఇతిహాసం వినదగింది. దాని సారాంశ 


మిది - బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం - అనే నాలుగు ఆశ్రమాలూ ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి 
దేవయానా లౌతున్నాయి. ఆ మార్గాలలో నడవటం గృహస్థులకు కర్తవ్యం. వారు వేదవిహిత మార్గంలో నడవటం 
శ్రేయస్కరం. గృహం సమస్తకార్యాలకూ, వాటి ఫలాలకూ నిధివంటిది. ప్రాణులపై దయ, అహంకార రాహిత్యం కల 
నిర్మలచిత్తుడైన గృహస్థుడు దృఢమైన ఆత్మనిష్టతో వేదవిహిత ఆచారాలనూ, కర్మలనూ ఆచరించి పుణ్మాత్ముడౌతాడు. 
బాగా ఆలోచించి చూస్తే - నాలుగు ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమమూ సేవించదగనిది కాదు. అందువలన 
అంతఃకరణ ద్ధి కలిగి ఎ ఆశ్రమంలో ఉన్నా ఆత్మజ్ఞాడైన పండితులు సంసార సాగరాన్ని దాటగలరు. ముముక్షువయిన 
సాధకుడు ముందుగా కర్మఫల త్యాగం చేయాలి. ఆ తరువాత మనస్సును నిగ్రహించాలి. ఆపైన సదా సంతోషంతో 
ఉండాలి. ఇవి ఒకదానికంటె ఒకటి ఉత్తమ గతులు. సాధకుడు తప్పక ఈ మూడింటినీ పొందాలి. 


: వేదాలలో ధర్మం, అర్ధం, కామం అనే మూడు పురుషార్థాలు ప్రశస్తమై ఉన్నాయి. వీటిలో ఎది లభిస్తే గొప్పగా 


ఉంటుంది? (5. 340) 


: ఈ అంశం కుండధారుడి వృత్తాంతమనే ఇతిహాసం నారద ప్రవర్తితమైన ఇతిహాసం వింటే విశదమౌతుంది. దాని 


సారాంశ మిది - ఉచితమైన హింస అహింసకు భంగ కరం కాదు. యజ్ఞం సేరుతో తగని హింస ఎప్పుడూ చేయరాదు. 


: పురుషుడు దేనివలన పాపకార్యాలు చేయటానికి పూనుకొంటాడు? పుణ్యకార్యాలకు కారణ మేది? దేనివలన 


పుణ్యపాపాలు రెండూ అంటకుండా ఉండగలడు? మోక్షం ఎట్లా పొందుతాడు. (5.363) 


: శబ్దస్సర్శ రూపరస గంధాలు అనే విషయాలమీద కోరిక లోభమోహాలను కలిగిస్తుంది. చిత్తం లోభమోహాలకు లోనైతే 


ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే తలంపులు కలుగుతాయి. 
అందువలన తెలివితో ఈ కీడు లన్నిటినీ ఊహించి, వాటి జోలికి పోక సజ్ఞనులగోష్టిలో కాలం గడపితే విషయాలపై 


ప్రశ్న 87 


ఉత్తరం 
ప్రశ్న 88 


ఉత్తరం 


ప్రశ్న 89 


ఉత్తరం 


ప్రశ్న 90 


ఉత్తరం 


ప్రశ్న 91 
ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIV 


ఆసక్తి నశిస్తుంది. దానివలన ధర్మబుద్ధి ఉదయిస్తుంది. ధర్మకార్యాలు క్రమంగా ఆచరిస్తూ ఆపైన అపాయం లేని 
ఉపాయంతో ముక్తిపొందుతాడు. అపాయం లేని ఉపాయం ఇట్లా ఉంటుంది. ఓరిమితో కోపాన్నీ, సంకల్పించకుండా 
ఉండటంతో కామాన్నీ, సత్వ్వగుణాభ్యాసంతో నిద్రనూ, దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలనూ, జాగరూకతతో 
భయాన్నీ, జ్ఞాన వైరాగ్యాదులతో మోహభ్రాంతులనూ, హితమూ, మితమూ, కాలం తప్పకుండా తీసికొనే భోజనంతో 
రోగాలనూ, ఉపద్రవాలనూ, క్షేత్రజ్ఞస్వరూపుడైన జీవుడిని చూడటంద్వారా ప్రాణచేష్టనూ, కడపట నిస్సారాలని 
గ్రహించటంతో శబ్బ్దాది విషయాలనూ, నిత్యసంతుష్టితో లోభాన్నీ, దయతో అధర్మాన్నీ, తగిన సమీక్షణ విధానంతో 
కర్మను కడకు నెట్టటం నేర్చుకొనటమే ముక్తికి బాట. 


: తృష్ణను నశింపచేసే ఉపాయం తెలుపుము. (5.372) 
: ఈ ప్రశ్నకు ఉత్తరం జనక మాండవ్య సంవాదం వింటే తెలుస్తుంది. దాని సారాంశ మిది. దొరకిన దానిని అనుభవిస్తూ, 


దొరకనిదానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో అతడి మనస్సులోనికి తృష్ణ ప్రవేశించనేరదు. 


: సమస్త ప్రాణులకూ భయం కలిగిస్తూ కాలం గడుస్తుండగా పురుషుడు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. (5.380) 
: మానవ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం - అనేవి రెండూ ఉన్నాయి. సంసార వ్యామోహమే మృత్యువు. 


తత్త్వజ్ఞానమే అమృతత్వం. యోగాన్ని అనుష్టించటం, తపస్సు చేయటం, విషయాసక్తిని త్యజించటం - అనేవి 
హితకరమైన మార్గాలు. వీటితో సమానమైన దుఃఖం మరొకటి లేదు. 


: ఏ విధమైన శీలం కలవాడు మోక్షపదాన్ని పొందుతాడు? (5. 390) 


: మితాహారం స్వీకరిస్తూ, ఇంద్రియానీకాన్ని జయించి మోక్షం కొరకై శాస్త్రాలలో చెప్పబడిన ఉత్తమ ధర్మాలను 


అనుష్టించేవాడికి బ్రహ్మానందం తంగెడి జున్నువలె సులభ సాధ్యమై ఉంటుంది. మోక్షధర్మాలు తెలియజెప్పే 
హారీతగీత, వృత్రగీత తెలియదగినవి. వాటి సారాంశ మిది - సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై ఉంటాయి. 
అవి జ్ఞానం లేని మూఢులకు మదాన్ని, దీనత్వాన్నీ కలిగిస్తాయి. తద్ద్వారా సుఖానికీ, దుఃఖానికీ హేతువు లౌతాయి. 
సంపదలు శాశ్వతం కావని తెలిసికొన్న జ్ఞానికి అవి ఉన్నా, లేకున్నా ఎట్లాంటి వికారమూ కలుగదు. పుణ్యకార్యాలచేత 
జీవుడు మాలిన్యం వీడి పవిత్రు డౌతాడు. పుణ్యకార్యాలు చేసేవారు ఉత్తమ వర్గాన్ని పొందుతారు. విష్ణుధ్యానం 
గింజలేని పండువలె ఉత్తమ స్థితిని కలిగిస్తుంది. 


: జ్వరం ఎట్లా పుట్టింది. (5.436) 


: దక్షయజ్ఞాన్ని ద్వంసంచేసే సందర్భంలో శివుడి ఫాలభాగంలో కోపంవలన పుట్టిన చెమట బిందు వొకటి భూమిపై 


పడింది. అక్కడ పెద్దమంట చెలరేగింది. ఆ మంటలో నుండి ఒక పురుషుడు ఎర్రని నేత్రాలు, నల్గనిచూపు, 
ఊర్థ్వముఖమైన రోమాలూ గల భయంకరాకారుడు జన్మించాడు. అతడే జ్వరుడు. శివుడు జ్వరానికి నానారూపాలు 
కల్పించాడు - ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్ళకు తమరూపు 
చూడలేనితనంగా, గుర్రాలకు పార్వభాగంలో శోషణంగా, నెమళ్ళకు ఈకలు ఊడిపోవటంగా, కోకిలకు నేత్రవ్యాధిగా, 
చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు మనోభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన 
సందర్భాలలో కలిగే దుఃఖంగా పెక్కురూపాలుగా ఉంటుంది. జ్వరం శివుడి తేజస్సు. అందువలన అందరికీ 
నమస్కరించదగింది. జ్వరకథ వింటే పుణ్యం కూడా. 


: శాస్తతత్తం తెలియనివాడు ఏమి చేస్తాడు. (5.446) 
: గురువులను పూజించటం, వృద్ధులను సేవించటం, విద్యను వినటం - అనేవి తప్పక చేయదగిన పనులు. నారద 


గాలవ సంవాదం ఈ విషయాలను వివరిస్తుంది. మనుజుడు పాపహేతువులైన పనులన్నీ వదలాలి. యథాశక్తి పవిత్ర 


శాంతిపర్వ కథాసారం - XV 


చిత్తంతో పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్ఞనసాంగత్యంలోనే గడపాలి. సత్రవర్తన వలన చిత్తదోషం తొలగి జ్ఞానోదయ 


ప్రశ్న 92 


ఉత్తరం 


ప్రశ్న 93 


ఉత్తరం 


ప్రశ్న 94 


ఉత్తరం 


మౌతుంది. 


: నా వంటివాడు కాలపాశాన్ని ఎట్టా ఛేదించగలడు. (5. 457) 


: పూర్వం అరిష్టనేమి మహర్షిని సగరుడు అనే నృపాలుడు ఇదే ప్రశ్నను అడిగాడు. అప్పుడు అరిష్టనేమి సగరుడికి 


చెప్పిన శాంతి వచనాలు వింటే మనస్సుకు శాంతి కలుగుతుంది. వాటి సారాన్ని ఇట్లా గ్రహించవచ్చును. సమస్త 
భూమండలాన్నీ పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేల కొరిగిపోతున్నారు. చూపు మొదలైన 
ఇంద్రియ శక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీనిని చక్కగా భావించి సంసారం యొక్క నిస్సారతను 
గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు. 


: ధర్మవిద్వేషపరులైన దానవులకు మంత్రి అయిన శుక్రుడికి శుక్రత్వమహిమ ఎట్లా కలిగింది. (5.468) 
: శుక్రుడు యోగబలంతో కుబేరుడిని వంచించి అతడి ధనం అపహరించాడు. కుబేరు డా సంగతి శివుడికి 


నివేదించాడు. మహేశ్వరుడు కోపించి త్రిశూలంతో శుక్రుడి పైకి విజృంభించాడు. అతడు పరుగెత్తి పొదలమాటున 
దాగి ఉన్నాడు. కాని, అతడి శరీరంలో కంపం మొదలు కావటంతో శివుడిచేతికి చిక్కాడు. శివుడు ఆతడిని 
మింగాడు. కడుపులో పరుగెత్తుతూ మహేశ్వరుడికి ఇబ్బంది కలిగించగా ఆయన తన శరీర ద్వారాలన్నీ మూసి 
పురుషాంగం మాత్రం తెరిచి ఉంచాడు. పార్వతి ప్రార్థనను మన్నించి శుక్రుడిని తేజస్వంతుడిని చేసి శిశ్నం నుండి 
బయటకు పంపి శుక్రుడనే పేరు పెట్టాడు. 


: తాతా! నీ వాక్యామృతం ఇంకా వినాలని ఉన్నది. సద్ధర్మాన్ని తెలుపుము. (5. 476) 


: సద్ధర్మాన్ని బోధించే 'పరాశరగీత' వినదగింది. దాని తాత్పర్య మిది - పాపరహితుడైన మానవుడు శ్రేష్టమైన తెలివి 


అనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలతో లాగబడే కోరిక లనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. 
దుష్టకార్యాలు చేయటం మురికినీటిలో స్నానంచేయటం వంటిది. పుణ్యకార్యాలు చేయటం మంచినీటి స్నానం 
వంటిది. వేదాలను చదవటంతో బుషిబుణాన్నీ, యజ్ఞాలు చేయటంతో దేవతల బుణాన్నీ. పూజాది సత్కారాలతో 
అతిథిబుణాన్నీ. పితృకర్మతో పితరుల బుణాన్సీ, చక్కని పాలనతో రంజింపచేయటం ద్వారా ప్రజల బుణాన్నీ 
తీర్చాలి. విష్ణుస్తోత్రం, తపస్సు, ధర్మాచరణం - అనేవి మనస్సులో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తాయి; అయోగ్యులను 
యోగ్యులుగా మారుస్తాయి. ఎంతటి దుర్ణనుడైనా సజ్జన సాంగత్యంతో పవిత్రుడౌతాడు. అధిక లాభం కలిగించేదైనా 
ఆ పని పాపంతో కూడుకొంటే చేయవద్దు. స్వల్పలాభం కలిగించేవైనా పుణ్యకార్యాలను తప్పక చేయాలి. 
అందువలన ఇహపరసుఖాలు కలుగుతాయి. నాలుగు వర్ణాలకు సంబంధించిన మానవులు వారి వారి వర్ణ 
ధర్మాలను ఆచరించటం ఉత్తమం. ఆయా ధర్మాలలో నేర్చు సంపాదించి తపస్సును ఆశ్రయించినప్పుడే ధర్మార్థ 
కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. మనుష్యులకు అజ్ఞానం కంటె విరోధి మరొకటి లేదు. 
ఫలాకాంక్ష లేకుండ సత్కర్మలు చేస్తే నిత్యుడౌతాడు. దేనితోనూ సంగం లేకుండా ఉండటం మేలు. సుజ్ఞానం 
సుగతి. తపస్సువలన నాశనం ఉండదు. ఇది తెలియటమే వేదార్థసారం. సూర్యుడిని కాంతి ఎట్టా వదలిపెట్టదో అట్లా 
ధీరుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ వీడిపోదు. 


: దమం, సత్యం, క్షమ - అనేవి సద్గుణాలుగా పెద్దలు కీర్తిస్తారు. మంచి గుణాలుగా వాటికి ఎందుకు పేరు వచ్చింది. 


(5.540) 
“హంసగీత ఈ ప్రశ్నకు తగిన సమాధానం. బంగారు హంసగా విహరిస్తున్న బ్రహ్మ సాధ్యులకు చెప్పిన విశేషాలలో 
కొన్ని గమనించదగినవి. వేదసారాంశం సత్యం. సత్యసారరూపం దమం. దమసారాంశం ముక్తి. సత్వాదులను 


శాంతిపర్వ కథాసారం - XVI 


పాటించేవారికి మోక్షం కరతలామలకం. ఎవడు మనస్సునూ, మాటనూ అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో 
అతడిచేతిలోనే వేదం, తపస్సు, త్యాగం ఉంటాయని మునులు చెప్పారు. సత్యం, ఓర్పు, దమం - అనేవి మూడూ 
శాశ్వతమైన మోక్షాన్ని చేరుకొనటానికి నిచ్చెన మెట్లవంటివి. అవి సజ్జన సాంగత్యంవలన కలుగుతాయి. ఆత్మజ్ఞాన 
సంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలో తాను ఆనందిస్తాడు. 'పెక్కురకు ప్రీతి కలిగిస్తాడు. అందరూ అతడిని 
గౌరవిస్తారు. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటం వలన దేవత్వం పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు 
చేయటంతో సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన నీలం కలవాడు దుర్దనుడుగా పిలువబడుతాడు. శౌచం 
పాటించకపోవటంవలన మరణభీతితో దీనుడౌతాడు. 


ప్రశ్న96 : సాంఖ్య యోగ శాస్త్రాల తారతమ్యాలను, వాటి స్వరూపాలను ఎరిగించుము. (5. 571) 


ఉత్తరం : సాంఖ్యులూ, యోగులూ తమతమ మార్గాలే మేలైనవని కారణాలు నిరూపిస్తూ ప్రకటిస్తారు. కాని, నా దృష్టికి ఆ 
రెండు మార్గాలూ ఒక్కటే. యోగులు ప్రత్యక్ష ప్రమాణాన్ని హేతువును విశ్వసిస్తారు. సాంఖ్యులు శాస్త ప్రమాణాన్ని 
అంగీకరిస్తారు. ఈ రెండు మార్గాలకూ గమ్యం ఒక్కటే. శాస్త్రంలో ఈ రెండూ వేరైనా ప్రాణులపట్ల హితం, మంచి 
నియమాలు పాటించటం, శౌచం అనేవి రెండు మార్గాలలోనూ నియతమైన కార్యాలే. 


ప్రశ్న97 : భూతదయ, సద్వతధారణం, శౌచం - అనే గుణాలు సమానం కాగా సాంఖ్యయోగాలకు దర్శనం ఎట్లా వేరయింది. 
(5. 575) 


ఉత్తరం: రాగం, మోహం, దీర స్నేహం, కామం, క్రోధం అనే దుర్గుణాలను, తద్విరుద్దమైన సద్గుణాలతో తొలగిస్తే యోగులకు 
ఆత్మోన్నతి లభిస్తుంది. పెద్దచేప వలను చించుకొని, బలిష్టమైన మృగం ఉరిని ఛేదించుకొని బయటపడతాయి. అట్లే 
యోగి స్థిరసంకల్పంతో యోగోపాయాలను నిరోధించే పాపాలను తొలగించుకొని సన్మార్గంలో సంచరిస్తాడు. 
విలుకాడు తదేకచిత్తుడై ఎట్లా లక్ష్యాన్ని చక్కగా ఛేదిస్తాడో, అట్లాగే యోగనిపుణుడు మోక్షలక్ష్యాన్ని సాధిస్తాడు. కత్తి 
వాదరపై నడకవంటి యోగనియమం ఎవడికి వశమై ఉంటుందో అతడికి సాధించలేని కార్యం ఉండదు. 


కపిలాది మహామునులు చెప్పిన సాంఖ్యం ఇట్లా ఉన్నది - ఆత్మకు రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి 
శబ్దస్సర్శాది విషయాలను శ్రోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. మరొక ఆత్మ 
విషయాలతో పొత్తులేకుండా తటస్థంగా ఉండి భాసిస్తూ ఉంటుంది. వాయువు ఒక్కటే కాని, దానికి చెందిన భేదాలు 
ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ఐదు విధాలుగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా 
పవనగమనం నిరోధించబడుతుంది. ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను దర్శింపజేస్తుంది. జీవుడు 
చేసే కర్మలలో కూడా తేడాలున్నాయి. పుణ్యపాప మిశ్రకర్మలవలన మానవుడై జన్మిస్తాడు. బుద్దిమంతుడు 
కర్మజాలంలో తగులుపడకుండా ముక్తి కోరి అందుకై ప్రయత్నిస్తాడు. వేయిమందిలో ఏ ఒక్కడో తన శరీరదోషాలను 
గ్రహించి, వాటిని త్యజించి మోక్షం సాధిస్తాడు. 


ప్రశ్న 98  : దేహదోషాలంటే ఏవి. (5. 610) 


ఉత్తరం  : కామం, క్రోధం, భయం, నిద్ర, నిశ్వాసం - అనేవి దేహగతమైన దోషాలు. వీటిని తొలగించుకొనే విధానం కూడా 
ఉన్నది. కోపానికి ఓర్పూ, కామానికి సంకల్పరాహిత్యం, భయానికి ఏమరుపాటు లేకుండటం, నిద్రకు సత్వగుణ 
సేవనం, శ్వాసకు అల్పాహార స్వీకరణం - శత్రువులు. ఇంకా పెక్కు దోషాలను తొలగించుకొనే ఉపాయాలు ఎన్నో 
ఉన్నాయి. వివేకవంతుడు వాటి మార్గాలను తెలిసికొని చేపట్టి దోషాలను నిర్మూలిస్తాడు. ఈ లోకాలు విష్ణుమాయా 
ప్రభావంవలన కలుగుతున్నాయి. పండితుడు వీటిని గోడమీది బొమ్మలవలె, నీటిమీది నురుగువలె, బుడగలవలె 
భావించి మోక్షమార్గాన్ని మాత్రమే అన్వేషిస్తాడు. 


ప్రశ్న 99 


ఉత్తరం 


ప్రశ్న 100 


ప్రశ్న 101 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XVII 


: ఆత్మ పరమపదం పొందే ప్రకారం? (5. 613) 


: వెలుపలి స్పర్శలు అనబడే విషయ సుఖాలను తపస్సు అనే కర్రతో తొలగనెట్టి సాంఖ్య విధానాన్ని ఓడగా గ్రహించిన 


ఆర్యుడు ప్రజ్ఞ అనే పడవ నడిపే చుక్కానివాడి నైపుణ్యంతో సంసారమనే సముద్రాన్ని దాటుకొంటాడు. ఆ సముద్రం 
దుఃఖమనే నీటితోనూ, వ్యాధిమరణాలనే మొసళ్ళతోనూ, భయ మనే పాములతోనూ, హింస అనే ప్రవాహంతోనూ, 
విషయాసక్తి అనే బురదతోనూ, ఆశలు అనే సుడులతోనూ, సుఖసంతోషాలనే రత్నాలతోనూ, సత్యమనే గట్టుతోనూ 
కూడి ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటిన పుణ్యాత్ముడిని సూర్యుడు తన కిరణాలతో మోసికొని పోతాడు. పిదప 
తామరతూడులోని దారమంతటి సూక్ష్మమైన దారిలో ప్రవేశించి అతడు పయనిస్తూ ఉండగా మిక్కిలి సూక్ష్మమైనవాడూ, 
చల్లనివాడూ, మంచివాసన కలవాడూ, సుఖకరమైన స్పర్శకలవాడూ, సప్త్రవాయువులలో శ్రేష్ణుడైనవాడూ అయిన 
ప్రవహుడనే పవనుడు అతడికి ఎదురుగా పోయి, అతడిని ఆకాశంయొక్క పరమగతిని చేరేటట్లు చేస్తాడు. ఆకాశం 
రజస్సుయొక్క పరమగతిని, రజస్సు సత్వం యొక్క పరమగతినీ, సత్త్వం నారాయణుడినీ క్రమంగా చేరేటట్లు 
చేస్తాయి. నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని చివరకు పరమాత్మతో చేరుస్తాడు. అతడు పరతత్వ్వంలో లీనమై 
అమృతస్వరూపుడై శాశ్వతస్థితిని పొందుతాడు. 


: ఆ రీతిగా అమృత స్వరూపుడై నిత్యుడైన మహాత్ముడు తన పూర్వ స్థితిని తలుస్తాడా? తలంచకుండానే ఉంటాడా. 


(5.613) 


: ధర్మరాజా! నీవు మంచి గహనమైన ప్రశ్నను చక్కగా అడిగావు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనా సందేహించే విషయ మిది. 


కపిలమత మిది - ఇంద్రియాలు పురుషుడిని తెలియజాలవు. అవి మనస్సులో ఉంటాయి. కాబట్టి పురుషుడు 
మనస్సుతోడి సంబంధం వలన ఇంద్రియాలను తెలిసికొంటాడు. పురుషుడు ముక్తిని పొందినా పొందకపోయినా 
ఇంద్రియాలను తెలిసికొనట మనేది సమానమే. ఆత్మజ్ఞాన సంపన్నుడై అమృత స్వరూపుడైన పురుషుడు విషంలేని 
పాములవలె చేష్టలు లేక పడి ఉన్న ఇంద్రియాలను తెలిసికొన్నా, తెలియకపోయినా జరిగే దేమీ లేదు. అందువలన 
అతడి కేవిధమైన బాధలూ లేవు. ముక్తుడైన పురుషుడు ఇంద్రియాలను వర్ణించినప్పుడు అవి సాగరంలోని 
నురుగువలె, నీటి బుడగలవలె విచ్చిన్నమై పోతాయి. ఈ స్థితిని పొందట మనేది ఈశ్వర విభూతి అయి ఉన్నది. అది 
ముక్తి పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. 


పరమాత్ముడైన నారాయణుడిని పొందిన జీవుడికి పునర్జన్మ లేదు. పునరావృత్తి లేని శ్రేష్టమైన ఈ దశనే మోక్ష 
మంటారు. మోక్షదశకంటె మించిన దశ మరేమీ లేదు. ఇది శ్రీమన్నారాయణ ప్రణీతమైన అక్షరమోక్షాన్ని ప్రదర్శించే 
పద్ధతి. 


: ప్రజ్ఞానిధివైన తాతా! నీవు చెప్పిన “అక్షర మనేది ఎటువంటిది? “క్షర' మేది? (6.2) 


: ధర్మరాజా! నీ వడిగిన విశేషం “వసిష్టజనక సంవాద' మనే ఉత్తమ ఇతిహాసం వింటే తేటపడుతుంది. దాని తాత్పర్యం 


వినుము. కరచరణాది అవయవాలు కలిగి ఉండీ, ఆదీ, అంతం, క్షయం, వృద్ది అనేవి లేనిదైన తత్త్వాన్ని “అక్షరం” 
అంటారు పండితులు. దాని నుండి ఇరవై నాలుగు క్షరతత్వాలు ఆవిర్భవించాయి. క్షరతత్త్వ్వం విక్రియను 
పొందుతుంది. దానిని ప్రకృతి అనీ, ప్రధానమనీ, అవ్యక్తమనీ పిలుస్తారు. ఆ విక్రియనుండి “మహత్‌ అనే తత్త్వం 
ఆవిర్భవిస్తుంది. ఇరవైనాలుగు తత్త్వాలు ఇవి - ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచభూతాలూ, పంచగుణాలూ, 
అయిదు జానేంద్రియాలూ, అయిదు కర్మేంద్రియాలూ, మనస్సు, కలిసి మొత్తం ఇరవైనాలుగు. ఈ ఇరవైనాలుగు 
తత్తాలూ విజ్ఞానానికి అందుతాయి. ఇరవై అయిదవ అక్షరమైన పరమతత్త్వం విజ్ఞానానికి గోచరం కాదు. దానికి 
నాశం లేదు; మృతి లేదు. సత్త్వ్వరజస్తమోగుణాలను అనుసరించటం వలన జన్మపరంపరలోనికి జారిపోయిన ఆ 


ప్రశ్న 102 


శాంతిపర్వ కథాసారం - XVII 


అక్షరతత్త్వం తనను తాను తెలిసికొనలేక, అవే తాను అనుకొని వాటిలో నివాసం సాగిస్తూ ఉంటుంది. అక్షరానికి 
స్వతస్సిద్దంగా ఎ రంగూ లేదు. కాని సత్వరజస్తమోగుణాలను అనుసరించటంవలన మార్పులకు లోనవుతుంది. 
అహంకారగుణం ఈ వికారాలకు కారణం. నిర్వికారస్థితిలో అక్షరతత్త్వ్వం ప్రదీప్తమౌతుంది. 


స్తీ పురుష సంబంధం వంటిదే ప్రకృతి పురుషుల పరస్పరాకర్షణ. అదే సమస్త ప్రాణికోటికి జన్మహేతువు. 
వేదాలు ఇదే చెప్పుతున్నాయి. విత్తనంనుండి విత్తనమూ, దేహంనుండి దేహమూ, ఇంద్రియాలనుండి ఇంద్రియాలూ; 
మనస్సునుండి మనస్సూ - ఇట్లా జన్మిస్తూ ఉంటాయి. ఆత్మకు బీజం లేదు. దేహం ఉండదు. మనస్సు లేదు. ఆత్మ 
అనేది నిర్గుణం. అందుచేత దానికి భవబంధాలూ, భవదుఃఖాలూ, కర్మాచరణలూ - ఇట్టాంటివి ఏమీ ఉండవు. 
గుణాలు ప్రకృతివే కాని పరమాత్మవి కావు. 


జీవుడిని అక్షరమనీ, ప్రకృతిని క్షరమనీ అంటారు. కొందరు ఈ రెంటినీ “క్షరములు” అన్నారు. మరికొందరు 
“అక్షరములు” అన్నారు. ఆద్యంతాలు లేకపోవటం, ఈశ్వర తత్త్వాన్ని కలిగి ఉండటం - ఇత్యాదులు జీవుడికీ, 
ప్రకృతికీ ఉన్న సాదృశ్యాలు. మహదహంకారాది ప్రకృతి గుణాలను పొందినప్పుడు పురుషుడు (జీవుడు) తనను 
తాను ప్రకృతిగా భావిస్తాడు కనుక అతడిని “కరము” అని కూడా అనవచ్చును. ఈ ప్రకృతి పురుషుడిని పొందినప్పుడు 
గుణవికార రహితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దానిని నిర్గుణమనీ, అక్షరమనీ కూడా వ్యవహరించవచ్చును. 
ఎన్ని రూపాలలో ఈ ప్రకృతి విజృంభించినా మమకారం, అహంకారం అనేవి రెండే దీని మూల తత్త్వాలు. ఇవి 
రెండూ పరిహరించగలిగితే ఇంక ఈ ప్రకృతి పురుషుడిని ఏమీ చేయలేదు. నశించే ప్రకృతిని విడిచి పెట్టిన పురుషుడు 
(ఇరవై అయిదవ తత్త్వం) అక్షరు డనబడతాడు. తన కేవలత్వాన్ని గుర్తించి జీవుడు తనను తాను పరతత్వంగా 
దర్శించి తల్లీనుడౌతాడు. అదే నిరామయమూ అనంతమూ అయిన పదం సుమా! 


ధర్మరాజా! మొట్టమొదటగా ఈ తత్త రహస్యాన్ని బ్రహ్మదేవుడు వసిష్టుడికి తెలియజేశాడు. వసిష్టుడు 
నారదుడికి, నారదుడు నాకు ఉపదేశించాడు. నేను నీకు జనక వసిష్టుల సంభాషణగా బోధించాను. ఈ జ్ఞానాన్ని 
అలవరచుకొమ్ము, పరమానందాన్ని పాందుము. 


: ధర్మాధర్మాల విచారం లేనిదీ, సంశయాల నన్నింటినీ పోగొట్టెదీ, చావు పుట్టుకలు లేనిదీ, శుచిశుభ్రతలు కలిగిందీ, 


శాశ్వతమైనదీ, మార్పు లేనిదీ, “పరము' అని పిలువబడేదీ, దుఃఖాన్ని పోగొట్టేదీ - అయినట్టి తత్వాన్ని బోధించుము. 
(6.79) 


: నీ ప్రశ్నల కన్నింటికి సమాధానం ఇవ్వగలిగింది యాజ్ఞవల్క్య జనకరాజ సంవాద ప్రకారేతిహాసం. దాని సారాన్ని 


గ్రహించాలి. ఇంద్రియ మహిమలన్నీ మనస్సు చేతిలోనే ఉంటాయి. కాబట్టి మనస్సు విషయాసక్తి నుండి వెనుకకు 
మళ్ళితే ఇంద్రియాలు అన్నీ దానితోపాటే వెనక్కు మళ్ళుతాయి. కాని, ఇంద్రియాలు వెనకకు మళ్ళినా వాటితో పాటు 
మనస్సుకూడా వెనుకకు మళ్ళుతుందని చెప్పలేము. మళ్ళదుకూడా. విషయ తృష్టలోనే సంచరిస్తూ ఉంటుంది. 
కాబట్టి ఇంద్రియ నిగ్రహంతోపాటు మనోనిగ్రహం కూడా అత్యవసరం. ఒక దీపంనుండి అనేక దీపాలు వ్యాప్తి 
చెందినట్లు ఈ ప్రకృతి అనేది గుణరూపాలను వ్యాప్తిపొందిస్తుంది. జీవాత్ముడు ప్రబుద్ధుడైతే ప్రకృతి వెంటబడిపోక 
శాశ్వతమైన అచ్యుతపదాన్ని పొంది అక్షరుడైపోతాడు. పురుషుడి యథార్థ రూపాన్ని గ్రహించగలిగిన జ్ఞానం ప్రకృతికి 
లేదు. కాని, ప్రకృతిని తెలిసికొన గలిగిన జ్ఞానం పురుషుడికి ఉన్నది. అంతే కాదు. పురుషుడు నిశ్చల దృష్టితో చూచి 
తనకంటె పరతత్తం మరొకటి లేదని కూడా గ్రహించగలడు. 


సాంఖ్యంతో సాటివచ్చే జ్ఞానంకానీ, యోగంతో సాటివచ్చే బలంకానీ ఇంక ఎక్కడా - ఏ వేదశాస్తాలలోనూ 
కనిపించవు. మూర్చుడు ఈ రెండింటినీ వేరువేరు శాస్తాలుగా భావిస్తాడేమో కాని నేను మాత్రం ఒక్కటిగానే చూస్తాను. 


ప్రశ్న 103 


ఉత్తరం 


ప్రశ్న 104 


ఉత్తరం 


ప్రశ్న 105 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIX 


పరిపూర్ణజ్ఞాని అయిన యోగి నిశ్చల దీపంవలె ఉంటాడు. తేనెకుండ నెత్తిమీద పెట్టుకొని ఏమరుపాటు లేకుండా 
మెట్టులు ఎక్కినట్లు యోగి తన ఆత్మానందరసం చిందిపోకుండా గమ్యం చేరుకొంటాడు. జనన మృత్యుభయాలతో 
యోగ సాంఖ్యాలను ఆశ్రయించిన యతీశ్వరులు నిర్మమత్వస్థితిలో పరతత్త్వ సాన్నిధ్యాన్ని, సుస్థిరంగా అనుభవిస్తారు. 
జీవాత్మ పరమాత్మల ఎకత్వ మహిమను ఎరుక పరచటమే విజ్ఞానం (విద్య) చేసే పని. దానిని పొందటమే ముక్తికి 
మార్గం. మరి వేరే మార్గాలు లేనే లేవే. కాబట్టి ధర్మరాజా! దానియందు శ్రద్ద కలిగి సజ్జనులు గర్జించే శోక మోహాలను 
త్యజించి సుఖివి కమ్ము 


: గృహస్థ ధర్మాన్ని వదలకుండా మోక్షం పొందవచ్చునా? (6.169) 


: ఈ అంశాన్ని వివరించే 'జనకసులభా సంవాదం” అనే ఇతిహాసాన్ని తెలిసికొనాలి. దాని సారాన్ని ఈ విధంగా 


గ్రహించవచ్చును. పంచశిఖుడనే ముని జనకరాజుకు సాంఖ్యయోగాలనూ, రాజ్యపాలనాన్నీ బోధిస్తూ ఆ మూడింటా 
ముక్తి పొందే మార్గాలు చెప్పాడు. ముక్తికి వైరాగ్యమే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. కాబట్టి జ్ఞానంవలన 
కలిగిన విరక్తి సుఖదుఃఖాలూ, రాగద్వేషాల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి సంసారంలో 
ఉండికూడా నిస్సంగుడిగా గృహస్థుడు ఉండగలడు. గృహస్థాశ్రమం వద్దు అని ద్వేషించటం కూడా ఒక సంగమే. 
రాగమే కాదు ద్వేషం కూడా పనికిరాదు. జ్ఞానంవలన మాత్రమే ముక్తి లభిస్తుంది. 


: శుకుడికి వైరాగ్యం ఎట్లా కలిగింది? (6.221) 


; జీవితం బుద్బుద మని భావించకుండ పామరజనులతో కలిసి తిరుగుతున్న శుకుడిని చూచి వ్యాసుడు ఇట్లా 


బోధించాడు. 'నురుగుతో చేసిన పంజరంవంటిది ఈ శరీరం. ఇందులో ఒక పిట్టవలె ప్రాణం ఉంటుంది. దీనిని 
మరచి తిరగటం తగదు. కాలం తెలియకుండా ముందుకుసాగుతుంది. ఆయుర్దాయం ముగుస్తుంది. హంస 
ఎగిరిపోతుంది. సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు. అరిషడ్వర్గమే మొసళ్ళు. దీనిని 
దాటటానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితో తరించుము. కామాది సౌఖ్యాలతో తృప్పుడై జీవుడు ఎమరితే గొర్రెను 
ఎత్తుకొనిపోయే పులివలె మృత్యువు తన్నుకొనిపోతుంది. నీవు అట్లాంటి మూఢుడవు కావద్దు. మానవజన్మ 
బహుదుర్లభం. దాన్ని ఒక సోపానంగా చేసికొని నిచ్చెన ఎక్కి, మోక్షపదం అందుకొనాలి. భోగాలు విడిచిపెట్టి, 
నిస్సంగుడై, నిర్మలాంతరంగుడై నరుడు ఇంటిలో ఉండికూడా తపస్సు చేసి సంసార సముద్రాన్ని తేలికగా 
దాటుతాడు. భార్యపట్ల వ్యామోహం (ఆపేక్ష) అనేది కష్టాలకు ప్రారంభం. ఇహంలోనూ, పరంలోనూ అది అంతులేని 
క్లేశాలను కల్పిస్తుంది. అందుచేత తెలివిగలవా రెవ్వరూ భార్యాపేక్షకు పూనుకోరు, కష్టాలలో కూరుకోరు. భోగదానాలు 
లేని ధన మెందుకు? శత్రువులను సంహరించలేని పరాక్రమ మెందుకు? ధర్మాచరణానికి పూనుకొనని జ్ఞానం 
ఎందుకు? జితేంద్రియుడు కాకపోతే ఆత్మ జ్ఞాన సాధన మెందుకు?” ఈ మాటలు విన్న శుకుడికి ముక్తిమార్గం 
తెలిసింది. ఆత్మ జ్ఞానం గాలిసోకని దీపంవలె నిశ్చలంగా వెలిగింది. అతడు తండ్రిని వదలి వెళ్ళిపోయాడు. 


: వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడి జన్మవృత్తాంతం, అతడు సిద్భుడైన విధం నాకు తెలియచెప్పుము. (6.246) 


: మేరుపర్వత సానువులలో కర్ణికారవనం ఉన్నది. అందులో వేదవ్యాసుడు పుత్రార్థి అయి తపస్సు చేశాడు. 


పార్వతీపరమేశ్వరు లక్కడకు వచ్చి, పంచభూతాలతో సమానమైన శక్తి యుక్తులు కలిగిన పుత్రుడిని వరంగా 
ప్రసాదించి అంతర్జానమయ్యారు. ఒకనాడు వ్యాసుడు అరణిని మధథిస్తూ ఉండగా ఘృతాచి కనపడింది. ఆమెపై 
కలిగిన కామభావంవలన వ్యాసుడికి వీర్యస్థలనం అయి అరణిలోపడి ప్రకాశించింది. అందులోనుండి తేజస్వి 
అయిన శుకుడు పుట్టాడు. ఆ బాలుడికి గంగాదేవి స్నానం చేయించింది. ఆకాశంనుండి కృష్ణాజినం, దండం వచ్చి 
పడ్డాయి. పూలవాన కురిసింది. దేవ దుందుభులు మోగాయి. పార్వతీపరమేశ్వరులు శుకుడికి ఉపనయనం చేశారు. 


శాంతిపర్వ కథాసారం - XX 


దేవేంద్రుడు కమండలం ఇచ్చాడు. దేవతలు దివ్యవస్రాలు సమర్పించారు. వేదశాస్తాలు శుకుడిని పొందాయి. 
శుకుడు బృహస్పతిని గురువుగా వరించాడు. “మోక్షాన్ని ఇచ్చేది ఎది?’ అనే జిజ్ఞాస ఆతడిలో మొదలయింది. తండ్రిని 
మోక్షవిద్యను బోధించుమని కోరాడు. ఆయన జనకమహారాజును అడుగుమని చెప్పాడు. శుకుడు కాలినడకతో 
మిథిలానగరానికి చేరాడు. శాంతచిత్తుడైన శుకుడు జనకుడి అభిమానాన్ని పొందాడు. ఆ రాజిచ్చిన అతిథి 
సత్కారాలను నిరాసక్తతతో శుకుడు గ్రహించాడు. మరునాడు ఉదయం శుకుడు “ముక్తిని దేనితో పొందవచ్చును?' 
అని జనకరాజును కోరాడు. 


బ్రహ్మజ్ఞానం పుట్టుకతో వచ్చినవాడు కాని, అభ్యాస వశంతో పొందినవాడు కానీ చతుర్విధాశ్రమాల వరుసలో 
ప్రయాణంచేసి చివరకు ముక్తిపొందుతాడు. పూర్వ జన్మ సంస్కారం వలన ముక్తి హేతువులు సిద్ది స్తే బ్రహ్మచర్యంలోనే 
జీవన్ముక్తుడౌతాడు. జ్యోతిస్ప్వ్వరూపమైన పరతత్త్వం ప్రతి వ్యక్తికీ ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన యోగి 
ఆ జ్యోతిని తనలోనే తాను దర్శించగలుగుతాడు. ఇతరులవలన తనకూ, తనవలన ఇతరులకూ ఏ విధమైన 
భయమూ లేని నిర్భయస్థితి అలవడినప్పుడు ద్వంద్వాతీత స్థితిని పొంది పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. 
జనకుడి మాటలు శుకుని అనుమానాలను తీర్పాయి. 


శుకుడు వాయుమార్గంలో పయనించి హిమవత్పర్వతంలోని వ్యాసాశ్రమానికి చేరాడు. వేదప్రచారంకొరకు 
శిష్యులు వివిధ ప్రదేశాలకు పోగా శుకుడూ, వ్యాసుడూ మాత్రమే ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకనాడు నారదుడు 
వచ్చి తండ్రి కొడుకుల నడుమ వేదాధ్యయన వ్రతం నిరంతరంగా సాగాలని కోరాడు. వేదాధ్యయనం సాగింది. 
ఒకనాడు పెనుగాలి వీచింది. వాయు భూతతత్వాన్ని వ్యాసుడు శుకుడికి బోధించాడు. వ్యాసుడు స్నానానికి 
వెళ్ళినప్పుడు శుకుడు “మానవుడికి హితమైనదేది?” అని అడుగగా నారదుడు ఇట్లా చెప్పాడు. “సత్యమే తపస్సు. 
జ్ఞానమే కన్ను, త్యాగమే సుఖం, రాగమే దుఃఖం; నరుడు మోక్షం కొరకు ప్రయత్నించకుండా సంసారబంధాలలో 
తగుల్కొంటే మరో జన్మలో కూడా ముక్తి సాధ్యం కాదు. బంధుమిత్రుల పట్ల వ్యామోహితుడైనవాడు ఊబిలో 
దిగబడిన ఏనుగువలె హింసకు గురిజె తాడు. భోగలాలసుడు వలలో చిక్కుకొన్న మృగంవలె, చేపవలెగిలగిలలాడతాడు. 
అహింసను అలవరచుకొని అధర్మాన్ని వదలాలి. సంకల్పాలను త్యజించి ధర్మాన్ని వదలించుకొనాలి. బుద్ధిబలంతో 
సత్యాసత్యాలను తొలగించుకొనాలి' అని నారదుడు చెప్పగా శుకుడు సూర్యుడి దయవలన యోగసిద్ది పొందుతా 
నని బయలుదేరాడు. వ్యాసుడు వారించినా ఆగక కైలాన పర్వతానికి వెళ్ళి సూర్యుడి అనుగ్రహాన్ని పొందాడు. తాను 
యోగసిద్ధిని పొందినట్లు నారదుడికి తెలిపి, గరుత్మంతుడివలె ఎగురుతూ ఆకాశమార్గాన బయలుదేరాడు. సిద్ధులూ, 
సాధ్యులూ, మహర్షులూ ఆ యోగసిద్దిని చూచి ఆశ్చర్యపోయారు. వ్యాసుడు పుత్రవ్యామోహంతో బయలుదేరాడు. 
శుకుడు మార్గమధ్యంలో ఉన్న మృగాలనూ, పక్షులనూ, పర్వతాలనూ, నదులనూ, కొలకులనూ, గుట్టలనూ, 
తీగలనూ చూచి “మా తండ్రి నా వెంట వస్తూ నా పేరుతో పిలుస్తూ ఉంటే మీరు “ఓ అని బదులు పలకాలి సుమా!” 
అనగానే అవి అందుకు అంగీకరించాయి. శుకుడు త్రిగుణాలను త్యజించి ఉత్తరంగా వెళ్ళుతుండగా ఒక 
మహాపర్వత శిఖరాలు రెండు అడ్డంగా ఉన్నా వాటిని తన గమనవేగంతో భగ్నంచేస్తూ సాగిపోయాడు. దేవతలు 
అతడిపై పూలవాన కురిపించారు. 


శుకుడు గంగానదిపై తక్కువ ఎత్తులో పోతూ ఉండగా క్రింద ఉన్న గంగానదిలో అప్పరసలు దిగంబరంగా 
జలక్రీడ లాడుతున్నారు. వారంతా శుకుడిని చూచారు. కాని, ఏ వికారమూ పొందలేదు. శంకించలేదు. సిగ్గుపడలేదు. 
ఎప్పటివలె జలక్రీడలు సాగించారు. ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగవిద్యవలన 
లభించిన గమనాన్ని స్వీకరించి వెంటబడ్డాడు. అప్పటికి ఆ శుకుడు వాయుమార్గం దాటి పంచభూతాలకూ 
అంతర్యామి అయ్యాడు. అప్పుడు వ్యాసుడు పిలిచేసరికి శుకుడికి తెలిసింది. అత డిప్పుడు సర్వభూతాత్మకుడుగా 


ప్రశ్న 106 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XXII 


మారిపోయాడు. కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్లు 'ఓ* అనే ధ్వని ఆకాశమంతటా 
వ్యాపించి మారుమోగేటట్ల్టు చేశాడు. వ్యాసుడు ఆశ్చర్యపోయి తన కుమారుడి అనంతమైన మహిమను 
తెలిసికొన్నాడు. అదే పర్వతశిఖరంమీద అట్లాగే నిలబడిపోయాడు. ఆ వ్యాసుడిని చూచి అప్పరసలు సిగ్గు ఎక్కువ 
కాగా అందరూ బట్టలు కట్టుకొన్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు - తన కుమారుడు అదే దారిలో వెళ్ళినప్పుడు 
వారికి శంక లేదన్న నిజాన్ని గ్రహించి, కుమారుడి విముక్త స్థితిని, తన ఆసక్త స్థితినీ గ్రహించి కుమారుడి జెన్నత్యానికి 
సంతోషించాడు. తన స్థితికి సిగ్గుపడ్డాడు. అట్లా దిగులు పడుతున్న వ్యాసుడి వద్దకు గంగాధరుడు వచ్చాడు. 
మునులూ, సిద్భలూ, దేవతలూ ఆ దేవుడివెంట వచ్చారు. శంకరుడు తాను ముందు వ్యాసుడికి “పంచభూత 
సమవీర్యుడిని కొడుకుగా అనుగ్రహించిన అంశాన్ని జ్ఞాపకంచేసి, విచారించవలసిన అవసరం లేదని ఓదార్చాడు. 
శుకుడి కీర్తి ప్రపంచం ఉన్నంతకాలం నిత్యంగా ఉంటుందని ప్రకటించాడు. వ్యాసుడు కోరితే శుకుడి నీడ అతడిని 
అనుసరిస్తుందని పేర్కొని, శివుడు అంతర్జానమయ్యాడు. ఇది ఉత్తమ ఇతిహాసం. దీనిని విన్నా చదివినా 
దీర్జాయుర్దాయాదులు కలుగుతాయి. సకలాభ్యుదయాలు సిద్ధిస్తాయి. 


: నాలుగు ఆశ్రమాలలోనూ ఉండేవాళ్ళు కొలిచే దైవం ఏది? (6.344) 


: దీనికి తగినది నారద నారాయణ సంవాదం. దాని సార మిది - సర్వాశ్రమాలవారు కొలిచే దైవం విష్ణువు. 


బదరికాశ్రమంలో నివసిస్తున్న నరనారాయణులలో నారాయణ ముని వద్దకు వెళ్ళి నారదుడు నారాయణ మూల 
రూపాన్ని గురించి తెలిసికొన దలచాడు. ఆ తత్వాన్ని దర్శించదలచాడు. నారాయణుడు నారదుడిని అనుగ్రహించి 
ఏకాగ్రచిత్తుడిగా చేసి గగనమార్గంలో మేరు పర్వతంమీద క్షీరసముద్రపు టుత్తర తీరంలో ఉన్న శ్వేతద్వీపంలో 
నిరాహారులై, జితేంద్రియులై, చెమట పట్టనివారై, పరిమళయుతమైన ధవళదేహాలతో ఉన్న పురుషుల వద్దకు 
చేర్చాడు. తదేక దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. నారదుడు ఆ 
శ్వేతద్వీప వాసులను దర్శించి, సేవిస్తూ తానుకూడా తపస్సుకు పూనుకొన్నాడు. అతడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. 
ఆయన తెలుపూ, నలుపూ, పసుపూ, ఎరుపూ, గోరోచనమూ, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహస్ర శిరస్సులూ, 
సహస్రబాహువులూ, సహస్ర పాదాలూ ఉన్నాయి. హోమవేదికా, కమండలువూ, సుక్కూ, స్రువమూ, అగ్నీ - 
వీటన్నిటినీ ధరించి ఉన్నాడు. ఓం కారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయ త్రీమంత్రాన్ని జపిస్తున్నాడు. ఇట్లా అత్యద్భుతమైన 
దివ్యరూపంతో స్వామి ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. స్వామికి మునీంద్రుడు నమస్కరించాడు. 
స్వామి అతడిని అనుగ్రహించి ఇట్టా నారాయణతత్త్వాన్ని వివరించాడు. దాని సార మిది - 


“క్షేతజ్ఞుడూ, జీవుడూ, వాసుదేవుడూ, సంకర్షణుడూ - అందరూ ఒక్కటే. అంతా నేనే. వాసుదేవుడే మనస్సు, 
అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు. అదే అనిరుద్ధం. ఇరవైనాలుగు తత్త్వాలకూ ప్రభువైన ఇరవై అయిదవ 
తత్త్వం నేనే. నన్ను అందుకే పంచవింశకుడు అంటారు. పరమపురుషుడిని నేనే. నా కన్నా పరమైనది మరొకటి లేదు. 
ఎకాగ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానందస్థితిని పొందుతారో ఆ పరమాత్మగా, ఆ వాసుదేవుడిగా, 
ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా నన్ను తెలిసికొనటం నీకు ఆత్మహితం'. 


“ఈ సృష్టిలోని సకల ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి నా కన్న భిన్నమైనది కాదు. నాలోనే ఉన్నది. 
అది నా మొత్తం. జీవశక్తి అనేది సర్వత్ర పరివ్యాప్తం కాకపోతే చేష్టలూ, చైతన్యాలూ ఉండవు. జీవుడు వేరు, శరీరం 
వేరు. ఈ వాస్తవాన్ని గ్రహించటం అత్యవసరం. ఎవడైనా జీవుడిని చూచానని అంటే అదంతా మాయ. ఆ 
మాయావిలాసానికి సృష్టికర్తను నేనే. జీవుడు నాకంటె భిన్నుడు కాడు. నాలోనే కలిసి ఉంటాడు. ఈ సత్యాన్ని 
గ్రహించటం అవసరం. భక్తిమయమైన సాధనతో ఎవడు నన్ను అశ్రయిస్తాడో వాడికి విముక్తిని అనుగ్రహిస్తాను. 


శాంతిపర్వ కథాసారం - XXII 


ఆదిత్యులూ, మరుత్తులూ, వసువులూ, రుద్రులూ మొదలైన దేవగణాలూ, బ్రహ్మదేవుడూ, చతుర్వేదాలూ 
ఆయాగౌరవాలను పొందటం నా వలననే. బ్రహ్మదేవుడిని నేనే సృష్టించాను. ప్రపంచభారాన్ని అప్పగించాను. నేనే 
నివృత్తి మార్గం చేపట్టాను. ఏకాంతంగా గడుపుతాను. మధ్యస్థుడుగా ఉంటూ బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి 
దివ్యమూ, భవ్యమూ అయిన సహాయం చేస్తుంటాను. కొన్ని కొన్ని సమయాలలో లోకహితం కొరకు జన్మకర్మలను 
పూనుతూ ఉంటాను. వరాహరూపం తాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహరూపం ధరించి హిరణ్యకశిపుడినీ, భృగువంశంలో 
పరశురాముడనై పుట్టి క్షత్రియ లోకాన్నంతటినీ, దశరథ రాముడిగా జన్మించి రావణుడినీ సంహరిస్తాను. యాదవకులంలో 
కృష్ణుడినై పుట్టి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాను. నేను పూర్వం నరనారాయణులనే పేర్లతో రెండు 
రూపాలతో, బుషిత్వంతో వెలసి జగద్రక్షణాన్ని చేస్తున్నాను. ఈ మూర్తులే తరువాత లీలామానుషరూపాలతో తమ 
కార్యాలను నిర్వహిస్తుండగా కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను 
రూపుమాపుతాను. అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ 
మహాత్ముడిని జయించటానికి బాణుడిని అవమానించాను. ఇంతకు ముందు మత్స్య కూర్మభావాలను పొంది 
దేవగణాలకు మేలు చేశాను. ఇంకా ధర్మరక్షణం కొరకు ఏయే పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాను. నా 
కర్తవ్యాలు పూర్తి కాగానే నా మూల ప్రకృతిని మరల పొందుతాను. ఈ శ్వేతద్వీప వాసులు ఏకాగ్రచిత్తంతో నన్నే 
స్మరిస్తారు. నీవు కూడా ఏకాగ్రచిత్తుడవు కావటంచేత నా తీరునంతా నీకు తెలిపాను”. 


ఈ విష్ణు సందేశాన్ని విన్న నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళి, నరనారాయణుల కీ వృత్తాంతం తెలిపి, మిగిలిన 
మహర్షులందరికీ నారాయణోపదేశాన్ని కర్ణరసాయనంగా అందించాడు. ఆ తరువాత బ్రహ్మ లోకంలో దీని ప్రచారం 
చేశాడు. ఇది వేదసారం, యోగసారం, సాంఖ్యసారం. ధర్మరాజా! ఇంతవరకూ నీవు విన్న ఉపాఖ్యానాలు ఏవీ దీనికి 
సరిపోవు. దీనిని శ్రద్దగా చదివినా, వినినా, అట్టివారికి దీర్చాయురారోగ్య సంపదలు సమకూరుతాయి.' (భీష్మ 
భాషణం విని పాండుపుత్రులు దీనిని వింటూ, పఠిస్తూ, భక్తితో విష్ణుమూర్తిని స్తుతిస్తూ కాలం గడిపారు) (6.395) 


ణః ణః ణః 


ఇంతవరకు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానాలు చెప్పాడు. ఇకపై జనమేజయు డడిగిన ప్రశ్నలకు 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు ఉత్తరాలు చెప్పాడు. 


వైశంపాయనుడు : వ్యాసుడు పై ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ ఆకాశమార్గాన ప్రయాణం చేసి క్షీరసముద్రానికి వెళ్ళుతుంటాడు. 


ప్రశ్న 107 : 


నిత్యమూ విష్ణుమూర్తిని దర్శించాలనీ, ఉత్తమ పూజలు ఆచరించాలనీ కుతూహల పడుతుండేవాడు. 


జనమేజయుడు : వైశంపాయనా! నీవు మోక్షం అత్యంత సుఖకరమని చెప్పుతావు. కాని లోకులందరూ భౌతిక విషయాలమీదనే 


ఉత్తరం : 


అధికాసక్తి చూపుతారు. దేవతలు కూడా మోక్షాన్ని కోరక హవ్యభోజన ప్రియులై వర్తిస్తూ ఉంటారు. వా రట్లా 
ఉండటానికి గల కారణమేమిటి? (6.398) 


వైశంపాయనుడు: వ్యాసమహర్షి కూడా ఈ ప్రపంచ న్వభావాన్ని తెలిసికొనటానికి విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. 


నారాయణుడి దయవలన ఆ మహర్షికి దివ్యజ్ఞానం, దివ్యదృష్టి సిద్దించాయి. విష్ణుదేవుడి దివ్య వాక్కులవలన 
బ్రహ్మదేవుడు ముజ్జగాలకూ గురువనీ, ఆయన నిర్దేశించిన కర్తవ్యం వేద ప్రతిపాదితమే అనీ, విష్ణువూ 
అందులోనే చరిస్తాడనీ, వేదవిహితమైన యజ్ఞం కర్తవ్యమనీ, అందులో విష్ణువునకు భాగం కల్పించాలనీ, 
స్పష్టమయింది. బ్రహ్మదేవుడి ఆజ్ఞప్రకారం వైష్ణవ మనే యజ్ఞం దేవతలూ, మునులూ చేశారు. అందులో 
విష్ణువునకు భాగం కలిగించారు. విష్ణువు సంతోషించి వారిని కృతార్ణులను చేశాడు. విష్ణువు హయ గ్రీవరూపం 


ప్రశ్న 108 


ఉత్తరం 


ప్రశ్న 109 


ఉత్తరం 


ప్రశ్న 110 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XXIII 


తాల్చి బ్రహ్మను అనుగ్రహించి అతడిని యజ్ఞాల కన్నిటికీ సృష్టికర్తగా, గురువుగా, అధికారిగా చేశాడు. అతడి 
కర్తవ్యభారాన్ని హయగ్రీవుడు గ్రహించాడు. అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, 
ఆత్మవేద్య, ఈశాన, అవ్యయ, తపఃఫలాత్మ - అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి 
ఎర్పడ్డాయి. అట్టి విష్ణుమూర్తిని సేవించటం అందరి కర్తవ్యం. వ్యాస ప్రోక్రమైన ఈ వృత్తాంతం వింటే సర్వ 


శుభాలూ, సుఖాలూ కలుగుతాయి. 


: గూఢములైన విష్ణునామాల నిరుక్తులను తెలియపరచండి. (6.418) 
: పూర్వం అర్జునుడు ఇదే ప్రశ్న అడుగగా కృష్ణుడు నిజనామాల నిరుక్తులను తెలియపరిచాడు. వాటిని వినుము- 


అని నారాయణాది నామాల వ్యుత్పత్తులను చెప్పాడు. (వివరాలకు చూడండి. 6.421 - 440). ధర్మరక్షణార్థం 
జన్మించిన విష్ణువుకు ధర్మరాజు అనే పేరు వచ్చింది. గంధమాదన పర్వతంమీద విష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు 
దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. దానికి యజ్ఞం భయంతో హడలిపోయి నా 
వక్షః స్థలాన్ని ఆశ్రయించింది. ఆ కారణంవలన నా ఉరస్‌స్టల రోమాలు ముంజగడ్డివలె మారాయి. యజ్ఞాన్ని 
వెన్నంటి వస్తున్న శివుడు విష్ణువుతో కలియబడ్డాడు. శివుడు గొడ్డలిరూపంలోని బాణాన్ని ప్రయోగించాడు. విష్ణువు 
పరశురూపంలోని బాణాన్ని ఖండించాడు. అందువలన “ఖండపరశువు' అనే పేరు విష్ణువుకు సిద్ధించింది. 


శివకేశవుల మధ్య ఏర్పడిన ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో చెప్పుమని అర్జునుడు అడిగాడు. శ్రీకృష్ణు డిట్లా 
చెప్పాడు. శివకేశవుల యుద్ధం భయంకరమై లోకాలకు సంక్షోభం కలిగించింది. బ్రహ్మాది దేవతలు రణరంగానికి 
వచ్చి వారిరువురిని స్తుతించి, శివకేశవాభేదాన్ని స్మరించారు. వేదవేద్యమూ, అద్వంద్వమూ, నిర్గుణమూ, అమూర్తమూ 
అయిన మూలతత్త్వం ఒకటే అయినా, లోకం కొరకని రెండు రూపాలు ధరించి శివకేశవు లనబడుతున్నారు కాని, 
నిజానికి శివకేశవులకు భేదం లేదు - అని బ్రహ్మాదులు కీర్తించారు. శివకేశవులు తమ మైత్రి చిహ్నాలను ధరించారు. 
శ్రీవత్సం త్రిశూలానికి ప్రతీక. శివుడి కంఠంపై నీలిమ విష్ణువుచేతి ముద్ర. ఈశానుడూ, అభవుడూ, అమృతుడూ 
అయిన శివరూపాలుకూడా ఆరాధ్యాలే. హరిహరాత్మకుడైన కృష్ణుడు రక్షించాడు కాబట్టి కురుసంగ్రామంలో 
అర్జునుడికి విజయం లభించింది. కృష్ణుడుగా విష్ణువు నొగలెక్కి రక్షించాడు. అగ్రభాగంలో శూలపాణిగా రుద్రుడు 
సంచరిస్తూ అర్జునుడికంటె ముందే శత్రువులను సంహరించాడు. 


: నరనారాయణ నారద సల్లాప ప్రకారం వినిపించుము. (6. 463) 


: నరనారాయణు లడుగగా నారదు డీ క్రింది విశేషాలు చెప్పాడు. వాటి సార మిది - శ్వేతద్వీపం అనేది శాంతి 


స్వరూపం. అందులో సూర్యచంద్రకాంతులు కానీ, వాయు ప్రసారం కానీ ఉండవు. విష్ణువుకు ఇష్టులైన ఎకాగ్రచిత్తులే 
అందులో ఉంటారు. నారదుడు బదరికాశ్రమంలో ఏకాగ్రచిత్తుడై వేయి దివ్యసంవత్సరాలు తపస్సు చేసి 
హిమవత్సర్వతంలోని తన ఆశ్రమం చేరి మునులచేత సేవించబడుతూ ఉన్నాడు. జనమేజయా! నీవు కూడా 
విష్ణుమూర్తినే ఆశ్రయించుము. విష్ణుభక్తి నిన్ను ముల్లోకాలలోనూ మహోన్నతుడిని చేస్తుంది. అందరికీ శ్రీవిష్ణువే 
ఆత్మ, విష్ణువును ద్వేషిస్తే తమ ఆత్మలను తామే ద్వేషించుకొన్నట్టే బెతుంది. వ్యాసుడినే సాక్షాత్తు నారాయణుడిగా 
తెలిసికొనుము. 


: విష్ణువు హయగ్రీవరూపం ఎందుకు ధరించాడు? (6.478) 


: ప్రళయకాలంలో విష్ణువు యోగనిద్రలో మునిగి, జగత్తులను మరలా సృష్టించాలని సంకల్పించాడు. వెంటనే 


అహంకారం ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. బ్రహ్మ నాలుగు వేదాలను సృష్టించాడు. 
విష్ణువునుండి వెలువడిన త్రిగుణాలలో సత్త్వగుణంలో బ్రహ్మ ఉండిపోయాడు. రజస్తమోగుణాల నుండి మధు 
కెటభు లనే రాక్షసులు పుట్టారు. వారు నాలుగు వేదాలనూ అపహరించుకొనిపోయి కట్టగా కట్టి పాతాళంలో 


ప్రశ్న 111 


ఉత్తరం 


ప్రశ్న 112 


ఉత్తరం 


ప్రశ్న 113 


ఉత్తరం 


ప్రశ్న 114 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XXIV 


పారవేశారు. వేద రక్షణకై బ్రహ్మదేవుడు విష్ణువును స్తుతించాడు. ఆయన హయగ్రీవరూపంతో వేదాన్వేషణం చేసి 
పాతాళంనుండి వేదాలను ఉద్ధరించి బ్రహ్మకు అందించాడు. మధుకైటభులు విష్ణువుపై దండెత్తారు. ఆతడు ఆ 
వేదకంటకులను సంహరించాడు. వివిధావతారాలను ధరించిన విష్ణుమూర్తి తత్త్వం బహువిచిత్రంగా ఉంటుంది. 
గుణవంతుడూ, గుణరహితుడూ, గుణగ్రష్ట, గుణహర్తా, గుణనిబద్దుడూ, గుణవిముక్తుడూ - అన్నీ ఆయనే. 


వేదాలూ, యజ్ఞాలూ, సకల పుణ్యకార్యాలూ, పంచభూతాలూ - అన్నీ నారాయణ స్వరూపాలే. 


: ఐకాంతికత్వం అంటే ఎమిటి? (6.493) 


: ఐకాంతికత్వం సాంఖ్యయోగశాస్తాల సారం. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతలోని సారం తెలియదగింది. 


ఏకాంతిక ధర్మానికి అహింసయే మూలం. ఆ ధర్మంలోనే హరి సంప్రీతుడౌతాడు. హరి అన్నా క్షేత్రజ్ఞాడన్నా ఒకడే. 
విష్ణువు చతుర్వ్యూహాలలో దర్శనమిస్తాడు. విష్ణువు ప్రథమ వ్యూహం వాసుదేవావతారం. ద్వితీయవ్యూహం 
సంకర్షణుడు. తృతీయవ్యూహం ప్రద్యుమ్నుడు. చతుర్ధవ్యూహం అనిరుద్ధుడు. విష్ణువు ఇంద్రియాలకు గోచరం 
కాడు. అద్వితీయమైన భక్తివలననే అతడు సాధ్యుడు. భక్తి కుదరాలంటే తపస్సూ, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. 
శాంతిపట్ల ప్రగాఢమైన నిష్టకల వ్యక్తికి ఏకాంతిక ధర్మం కరతలామలకం. అది చింతలన్నింటిని తొలగిస్తుంది. 


: ఉత్తమ వ్రతమైన ఐకాంతిక ధర్మాన్ని వదలి ప్రజలు ఏవేవో ధర్మాలను ఎందుకు పాటిస్తున్నారు? (6.504) 
: లోక ప్రవృత్తి త్రిగుణాత్మకం. సాత్విక గుణసంపన్నులే ఐకాంతిక వ్రతాన్ని పాటిస్తారు. వారిది నివృత్తి ధర్మం. మిగిలిన 


వారిది ప్రవృత్తి ధర్మం. ఐకాంతిక జనులు ఎల్లప్పుడూ విష్ణుహృదయంలోనే ఉంటారు. వారికీ హరికీ భేదమే లేదు. 
గురువైన వ్యాసమహర్షి చెప్పగా మేము విన్నాము. నీవు కూడా ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించి పవిత్రుడవు కమ్ము 


: సాంఖ్యమనీ, యోగశాస్త్రమనీ, పాశుపతమనీ - ఇట్టా జ్ఞాన మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. వీటి నిష్ట 


లెటువంటివి? వీటి ప్రవర్తకులు ఎవరు? (6.512, 513) 


: ముందుగా వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను. ఆయనే లోకాలకన్నిటికీ ఉపదేశకుడు. వేదాలకు నిధి. భారతా 


ధ్యయన కారకుడు. వేదశాస్తాలన్నింటికీ పరమగమ్యం, ఆశ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయన జ్ఞాన స్వరూపుడు. 
ఆయనను అందుకొనటానికి శాస్తనిష్ట అవసరం. వేదాల ఉపదేశకుడు అపాంతరతముడనే పేరుకల వేదవ్యాసుడు; 
సాంఖ్యానికి కపిలుడు; యోగానికి హిరణ్యగర్భుడు; పాశుపతానికి శివుడు; పాంచరాత్రానికి విష్ణువూ ప్రవర్తకులు. 
పాంచరాత్రం వైష్ణవం అనబడుతుంది. 


: వేదవ్యాసుడు పరాశరపుత్రు డని ప్రసిద్ది. ఆయనకు నారాయణ పుత్రు డనే ప్రఖ్యాతి ఎట్టా ఏర్పడింది? (6.517) 


: ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టిచేయటం కొరకు నాభికమలంనుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయన 


సకల భూతాలనూ సృష్టించాడు. బ్రహ్మముఖంనుండి వేదాలు ప్రసరించాయి. ఆ వేదాలకు మేలు చేయటం కొరకు 
అపాంతరతముడనే పేరుగల ఒక మహాజ్ఞానిని పుత్రుడిగా పొందాడు. అతడిని ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం 
చేయు” మనీ, “వాటిని అందంగా విభజించు'మనీ ఆజ్ఞాపించాడు. అపాంతరతము డాపని చేశాడు. దానికి విష్ణువు 
సంతోషించి “నీవు నాకు పుత్రుడవై మన్వంతరాలన్నింటిలోనూ అత్యధికంగా ప్రకాశించుము. నీకు మరికొన్ని 
జన్మలు లభిస్తాయి. నా కథలూ, ముల్లోకాలలో ఆచరించవలసిన ఆశలూ, అఖిల ధర్మాలూ మనస్సులో దర్శించి 
త్రికాలజ్ఞాడవై మహర్షులలోకెల్లా ఉత్తముడుగా విరాజిల్లుము. భవిష్యత్కాలంలో నీవు పరాశరుడికి పుత్రుడుగా 
పుట్టి ప్రకాశిస్తావు. నీ వలన జన్మించిన వారే కురుసామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులు పరస్పర రోషాలతో 
యుద్దానికి దిగుతారు. వంశ వినాశనం బెతుంది. కాలదోషంవలన వేదాలు సంకీర్ణమౌతాయి. వాటిని నీ బుద్ది 
వైభవంతో మరల నాలుగుగా విభజిస్తావు. దేవతలకూ, బుషులకూ ఆనందం కలిగిస్తావు.ధర్మసందేహాలన్నీ నీ 
వాక్కులతో తీరుతాయి. 


శాంతిపర్వ కథాసారం - XXV 


నిన్ను అఖిల సంశయవిచ్చేదకు డనీ, పుణ్మాత్ము డనీ, లోకహితవాణి అనీ ప్రజలు కీర్తిస్తారు. నీవు విరాగివి కాలేవు. 
కాని, ఒక విరాగి నీకు కుమారుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలనూ, ఆగమాలనూ, అనుసరించే బుద్దితో పాటు నీ 
అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి” - అని చెప్పి నారాయణుడు అంతర్జానుడైనాడు. అట్లా 
పరాశరపుత్రుడు ఆదినుండి నారాయణపుత్రుడే. 


ణః ణః ణః 


ధర్మరాజు ప్రశ్న 115 : తాతా! రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలూ చెప్పావు. వీటిలో ఏది ఉత్తమ ధర్మమో చెప్పుము. (6.543) 


భీష్ముడు 


: ధర్మశాస్తాలలో చెప్పే తంత్రాలన్నీ పనికివచ్చేవే. ఒక్కటికూడా పనికిరానిది లేదు. ఎవరికి నచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు 


అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను అనుసరించేవారిని 
లోకంలో ఎంతమందిని మనం చూడటం లేదు? త్రిలోక సంచారి అయిన నారదుడిని ఒకసారి ఇంద్రుడు నారదా! 
నీవు తిరిగిన చోటులలో ఏదైనా అద్భుతం చూచావా?” అని అడుగగా మహాపద్మనగరంలో వసించే భృగుడనే విప్రుడి 
కథ చెప్పాడు. (6.546) ఈ పుణ్యోపాఖ్యాన సారంవలన తెలియదగిన అంశాలు : (1) బ్రహ్మచర్యం ద్వారా కొందరూ, 
గృహస్థధర్మాచరణం ద్వారా కొందరూ, తపస్సుతో కొందరూ, నిష్కర్మత్వంతో కొందరూ, యజ్ఞాలద్వారా కొందరూ, 
దానధర్మాల ద్వారా కొందరూ ఆత్మదర్శనం పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులను సేవించి కొందరూ, భక్తితో 
కొందరూ, సచ్చీలంతో కొందరూ, శాంతస్వభావంతో కొందరూ, ఇంద్రియ నిగ్రహంతో కొందరూ, సత్యవాక్య 
నియమంతో కొందరూ, అహింసావ్రతంతో కొందరూ - ఇట్లా ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తి పదం పొందుతారు. 
(2) గురువుపట్ల భక్తి శిష్యులకు వ్రతం. వేదతత్పరత బ్రాహ్మణులకు వ్రతం. లోకరక్షణ రాజులకు వ్రతం. 
న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం. పై మూడు వర్గాలవారినీ సేవించటం శూద్రులకు వ్రతం. 
రాజాజ్ఞను శిరసావహించటం భటులకు వ్రతం. సర్వాశ్రమాల వారికి ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద (ప్రేమ 
అందరికీ వ్రతం. వైరాగ్యబుద్ది యోగికి వ్రతం. పాతివ్రత్యం భార్యకు వ్రతం. (3) మౌనంవలన జ్ఞానమూ, దానంవలన 
అభ్యుదయమూ, ఆశలు తీర్చినందువలన నరకాలు తప్పిపోయిన సుఖమూ లభిస్తాయని పెద్దలు చెప్పుతారు. 
(4)కోధం కారణంగానే కార్తవీర్యార్దునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. క్రోధం కారణంగానే దశకంఠుడు 
దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలా మంది కోపంవలన దెబ్బతినినవారు ఉన్నారు. కాబట్టి 
కోపాన్ని వదలుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. (5) అద్భుతాల కన్నింటికీ నిలయం సూర్యుడే. అతడినుండే 
సకల ప్రాణికోటీ జన్మిస్తున్నదంటే ఇంతకంటె ఆశ్చర్యం ఏమి ఉంటుంది? వాలఖిల్యాది బుషులూ, సిద్దులూ, 
దేవతలూ - అందరూ సూర్యుడి కిరణాలలోనే - చెట్టు కొమ్మమీద పిట్ట లున్నట్లు - నివసిస్తూ ఉంటారు. ఇది 
అద్భుతం కాదా! సూర్యగోళం నుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం 
కురుస్తుంది. ప్రపంచంలో ఎక్కడయినా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? సూర్యుడే వర్షాలు కురిపిస్తాడు. మళ్ళీ 
అతడే తన కిరణాలతో నీటినంతటినీ వెనుకకు లాగికొంటాడు. సూర్యుడివలననే విత్తనాలు భూమిలో 
మొలకెత్తుతున్నాయి. పరాత్సరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే ప్రకాశిస్తుంటాడు. ఇంతకంటె 
ఆశ్చర్య మేముంది? (6) ఉంఛవృత్తి ఉత్తమోత్తమ వ్రతం. ఉంఛవృత్తితో జీవించేవాడూ, నిశ్చలమైన మనస్సు 
కలవాడూ, నిష్టతోకూడిన నియమాలు కలవాడూ, కందమూలఫలోదక మారుతాలు మాత్రమే ఆహారంగా 
స్వీకరించేవాడూ, నిరాకాంక్షుడూ, సర్వభూతహితం కోరేవాడూ, మునీశ్వరుడూ అయిన మహానుభావుడు పరమాత్మతో 
అద్వైత సిద్ధి పొందుతాడు. ఇది అత్యద్భుతం. సర్వసమతా దృష్టి తత్వదర్శనం. (7) సమస్త భూతాలపట్ల సమదృష్టి, 
ఆదృష్టితో కూడిన నిష్కామత్వం ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం. నిరతిశయానందానికి అది నిలయం. 


జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము 
రెండవ భాగము 
విషయసూచిక 
2 వవ్‌ 
చతుర్జాశ్వాసనము 
విషయము సంస్కృతమూలము పుట 
భీష్ముడు ధర్మజునకు సర్వోత్తమం బగు ధర్మంబు సెప్పుట 12 - 168 - 2 505 
మేధావి యను బ్రాహ్మణకుమారుండు దన తండ్రితో. జేసిన సంవాదము 12 - 169 - 2 513 
భీష్ముడు ధర్మజునకు మంకి యను బ్రాహ్మణుని చరిత్రంబు సెప్పుట 12 - 171-4 521 
అజగరచరితవ్రతము 12 - 1772-23 526 
భీష్ముడు ధర్మరాజునకు. బృథివ్యాది భూతోత్పత్తి క్రమం బెజింగించుట 12 i755 536 
భృగుమహాముని భరద్వాజునకుం జెప్పిన వర్ణాశ్రమాచార క్రమము 12 = 18161 543 
భీష్ముడు ధర్మజునకు నాచారవిధి యెజింగించుట 12 - 186 - 2 550 
ధర్మజునకు భీష్ముడు యోగప్రకారంబు సెప్పుట 12 - 188 - 1 555 
యమకాలమృత్యుభూసురేక్ష్యాకుల సంవాదము 12-189-6 556 
కౌశికునకు నిక్షాకుమహారాజునకు నయిన సంవాదము 12-192-23 561 
కౌశికేక్షాకులు బ్రహ్మపదప్రాప్తు లగుట 12 - 193 - 18 572 
మను బృహస్పతి సంవాదము 12 - 194 -2 575 
బృహస్పతి మనువున కుపదేశించిన మాయాప్రకారము 12-198-12 582 
భీష్ముండు ధర్మజునకు విష్ణుమంత్ర ప్రభావంబు తెజం గెజింగించుట 12: జలైర0.౭3 590 
భీష్ముండు ధర్మజున కధ్యాత్మ విద్యాప్రకారం బెజింగించుట 12 - 203 - 1,2 611 
భీష్ముడు ధర్మజునకు గాలచక్రప్రభావం బెటింగించుట 12 - 204 -7,8 617 


భీష్ముడు ధర్మజునకు స్వప్నాద్యవస్థల తెజం గెటింగించుట 12 - 209 - 1,2 631 


XXVII 


పంచశిఖుం డను విప్రుండు జనకునకు( దత్త్వోపదేశంబు సేయుట 
ఇంద్ర ప్రహ్లాద సంవాద ప్రకారము 

ఇంద్ర బలిచక్రవర్తి సంవాద ప్రకారము 

ఇంద్ర నముచి సంవాద ప్రకారము 


ఇంద్ర బలి సంవాద ప్రకారము 


సంచనూశ్వాసము 
శ్రీ శక్ర సంవాద ప్రకారము 
దేవల జైగీషవ్య సంవాద ప్రకారము 
ఉగ్రసేన శ్రీకృష్ణ సంవాద ప్రకారము 
వ్యాసుడు శుకునకు6 జెప్పిన కాలావయవ నిరూపణము 
చతుర్యుగ సంవత్సర పరిమితి ప్రకారము 
దానగుణంబు సర్వవర్ణ సామాన్యంబుగా నిరూపించుట 
వ్యాసు(డు శుకున కుపదేశించిన పరబ్రహ్మ ప్రాప్తిసాధన ప్రకారము 
బ్రహ్మచర్యంబు బ్రహ్మవిద్యాప్రాప్తికి ముఖ్యకారణంబని చెప్పుట 
వ్యాసుండు శుకున కుపదేశించిన యంతర్యాగ ప్రకారము 
ఇంద్రియనిగ్రహం బుత్తమ ధర్మంబుగ నిరూపించుట 
భీష్ముడు ధర్మరాజునకు మృత్యుదేవత తెజం గెటింగించుట 
జాజలి తులాధారుల సంవాద ప్రకారము 
తులాధారు(డు జాజలికిం జెప్పిన బ్రహ్మగీతలు 
చిరకారి యను మునికుమారుని చరిత్ర 
కపిల గో సంవాద ప్రకారము 
కపిలుండు స్యూమరశ్శికి వేదంబులు ముఖ్యప్రమాణంబులుగా. జెప్పుట 
కుండధారుం డను దేవానుచరుని వృత్తాంతము 
నారద ప్రవర్తితం బగు నితిహాసము 


భీష్ముడు ధర్మజునకు ముక్తిమార్గము దెల్పుట 


-211- 6, 8 
- 212 -3 
- 216 - 2 
- 219 -1,2 


- 220-6 


జర ర 
222. శ్రీశ 
ఎ223్ర 2128 

- 224- 6 

- 224 - 18 

- 226 - 14, 15 
ఇలపశ అ 

- 234 - 12 
HDT = 228 
-242 -1,2 
-148 - 7 

- 252 - 1 

- 256 - 7 

- 258 - 2 

- 260-5 

- 262 - 14, 1 
- 263 - 2 

- 264 - 2 


- 268 - 2 


639 


647 


654 


662 


665 


679 


685 


688 


690 


692 


703 


710 


718 


724 


734 


742 


750 


758 


762 


773 


782 


787 


792 


793 


XXVIII 


జనకరాజ మాండవ్య మహామునుల సంవాద ప్రకారము 
పితాపుత్ర సంవాదము 

హారీతుండు విద్వజ్ఞనుల కుపదేశించిన తత్వప్రకారము 

వృత్రగీత 

ఇంద్రవృత్రాసురుల యుద్దప్రకారము 

దక్షముఖ ధ్వంసంబు నప్పుడు శివునివలన జ్వరం బుద్భవించిన ప్రకారము 
శాస్త్రతత్వం బెజుంగని వాండు సేయవలసిన విధము 

అరిష్టనేమి యను ముని సగరున కుపదేశించిన ధర్మప్రకారము 
శుక్రనామంబు భార్గవునకుం గలిగిన విధము 

జనకునకు6 బరాశరముని యుపదేశించిన ధర్మప్రకారము 
జనకునకు6 బరాశరముని వివరించిన హింసాహింసల ప్రకారము 
హంసగీత 

భీష్ముడు ధర్మజునకు యోగతంత్రప్రకారము చెప్పుట 

భీష్ముడు ధర్మజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట 


ఆత్మ పరమపదంబు. బ్రాపించెడు ప్రకారము 


షష్టాశ్వాసము 
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షరక్షరంబుల నడుగుట 
వసిష్ట జనకరాజ సంవాద ప్రకారము 
వసిష్టుడు జనకున కక్షరక్షర తత్త్వంబుల తెజిం గెజింగించుట 
విద్యావిద్యల ప్రకార నిరూపణము 
యాజ్ఞవల్క్య జనకరాజ సంవాద ప్రకారము 
అధ్యాత్మాధిభూతాధిదైవత ప్రకారము 
యాజ్ఞవల్కుండు జనకునితో మరణసూచకంబుల. జెప్పుట 
విశ్వావసునకు యాజ్ఞవల్కుు. డుపదేశించిన తత్త ప్రకారము 


భీష్ముడు ధర్మరాజునకు జనక సులభా సంవాదంబు సెప్పుట 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


270-13 


290 - 80, 81 


291-1 
291 - 7 
291-13 
295 -1 
298 -3 
301-1 
305 - 7 
306 - 30 


308-3 


797 


799 


804 


806 


813 


819 


822 


826 


829 


832 


843 


850 


859 


867 


873 


883 


886 


893 


899 


910 


914 


925 


930 


941 


XXIX 


జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబు లిచ్చుట 

వేదవ్యాసుడు శుకున కుపదేశించిన వైరాగ్య ప్రకారము 

భీష్ముడు ధర్మరాజునకు శుకుని జన్మప్రకారంబు సెప్పుట 

జనకుడు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము 

శుకుండు హిమవంతంబున నున్న వ్యాసునియొద్దకు వచ్చుట 
నారదుండు శుకున కుపదేశించిన తత్వ్వప్రకారము 

వ్యాసుండు వెనుకొన శుకుండు యోగమార్గంబున నదృశ్యుం డగుట 
భీష్ముడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు సెప్పుట 
ఏకతద్వితత్రితులు బృహస్పతికి విష్ణుదేవుమహిమ సెప్పుట 
శ్వేతద్వీపవాసి యగు నారాయణుండు నారదున కుపదేశించిన తత్త్వము 
విష్ణు. డదృశ్యరూపంబున బ్రహ్మాదిదేవతల కుపదేశించిన హితప్రకారము 
భగవన్నామ నిర్వచన ప్రకారము 

శివకేశవుల పరస్పర కోప ప్రసాదముల విధము 

నరనారాయణ నారద సల్లాప ప్రకారము 

హయగ్రీవదేవ మాహాత్మ్యాభివర్ణనము 

వైశంపాయనుడు జనమేజయున కేకాంతికధర్మ మెటింగించుట 
వేదవ్యాసునకు నారాయణనందనత్వంబు గలిగిన ప్రకారము 
ఇంద్రునకు నారదుడు సెప్పిన భృగునామక విప్రుని చరిత్రము 

భృగుం డను విప్రుండు పద్ముం డను సర్పరాజుం గనవచ్చుట 

పద్ముం డను సర్పరాజు భృగు డను విపుం గానవచ్చుట 


ఉం ఛవృత్తి మహిమ 


నాతల వవ 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


308 - 95, 96 
309 - 2 

310 - 1 

313 -9 

314 - 2 

316 - 5 

320 - 2,3 
321-7 

323 - 19 

326 - 10, 11 
327 - 47,48,49 
318 - 3 

309 - 2 

331 - 36 

335 - 9, 10 
336 - 8 

336 - 24 

340 - 4,5 

343 - 2 

349 - 2,3 


350 - 8 


948 


958 


966 


976 


982 


990 


997 


1003 


1010 


1016 


1026 


1032 


1041 


1045 


1050 


1056 


1063 


1071 


1077 


1087 


1091 


505 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము - చతుర్ణాశ్వాసము 


శ్రీశిత వక్షస్థల! గౌ । రీశ్రిత వామాంగ! సుభగ రేఖా సంప 
న్త తనూలలిత! స । మాశ్రిత జన నిత్య ఫలిత! హరిహరనాథా! 1 


LE 


ఛి 
ప్రతిపదార్థం: హరిహరనాథా!= హరిహరనాథుడా!; శ్రీ= లక్ష్మిచేత; శ్రిత= ఆశ్రయించబడిన; వక్టస్థల!= రొమ్ము భాగం కలవాడా!; 
గౌరీ= పార్వతిచేత; (శ్రిత= ఆశ్రయించబడిన; వామ+అంగ!= ఎడమ శరీరం కలవాడా!; సుభగ= ఇంపైన; రేఖా= (సౌందర్య) 
రేఖల; సంపత్తి= సంపదచేత; అ(శ్రాన్ల వాడిపోని; తనూ= శరీరముచే; లలిత= సుకుమారమైనవాడా!; సమ్‌+ఆ(శ్రిత జన= బాగుగా 
ఆ(శయించిన (శరణుజొచ్చిన) జనులకు; నిత్య= ఎల్లప్పుడు; ఫలిత!= ఫలితమైన (ప్రయోజనకరమైన) వాడా!; హరిహరనాథా!= 


హరిహరనాథుడా! 


తాత్పర్యం: వక్షస్‌స్థలాన లక్ష్మిని, వామభాగాన గౌరిని ధరించి ఇంపైన రేఖాసంపదలతో శరీర సౌకుమార్యం వాడని 
వాడా! ఆశ్రితజనులకు నిత్యమూ ఫలితాలు అందించేవాడా! హరిహరనాథ దేవా! 


విశేషం: కావ్యాలను అంకితం చేసినవారు, అంటే కవులు, తమ కావ్యస్వీకర్త లను అంకితం (గ్రహించినవారిని సంబోధించిన 
తరువాతే ఆశ్వాస ప్రారంభంగాని, ఆశ్యాస సమాప్తిగాని చేయాలి. కావ్యమంతటిని ఆ స్వీకర్తకు వినిపిస్తున్నట్టుగా పేరుపెట్టి పిలిచి 
ఆ తరువాత కథా ప్రారంభం చేస్తారు కవులు. 


భీష్ముడు ధర్మజునకు సర్యోత్తనుంబగు ధర్మంబు సెప్పుట (సం. 12-168-2) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు బహు ప్రకారంబుల శాంతనవుండు వివరింప 
రాజధర్మంబులు విని ధర్మనందనుండు దమ్ములుం దానును బ్రియం బందె; నమ్మందాకినీ నందనుం డతనితో 
'నా యెటింగిన తెజంగునం బ్రజ్ఞాకరంబులగు వాక్యప్రకరంబు లుపన్యసించితి; నింకనేమి విన నిచ్చ సేసెద? 
వనిన నా దేవవ్రతునకు నన్నరదేవోత్తముండు వినయం బెస6గ వినతుండై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడు అనే పేరుగల వ్యాస శిష్యుడయిన బుషి 
జనమేజయునకున్‌= జనమేజయుడు అనే మహారాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; బహు 
ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; శాంతనవుండు= శంతనుడి తనయుడు - భీష్ముడు; వివరింపన్‌= వివరంగా చెప్పుగా; 
రాజధర్మంబులు= రాజుయొక్క విధులు; విని= ఆలకించి; ధర్మనందనుండు= ధర్ముడి (యముడి) తనయుడు ధర్మరాజు; 
తమ్ములున్‌+తానును= తమ్ములూ, తానూ; ప్రియంబు+అందెన్‌= ప్రీతిని పొందాడు; ఆ+మందాకినీ నందనుండు= ఆ గంగానది 
తనయుడు - భీష్ముడు; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; నా+ఎజీంగిన తెజంగునన్‌= నేను తెలిసికొన్న విధంగా; ప్రజ్ఞాకరంబులు+అగు= 
బుద్దిని కలిగించెడి; వాక్యప్రకరంబులు= మాటల సమూహాలను; ఉపన్యసించితిన్‌= తెలియ బలికాను; ఇంకన్‌= ఇంకా; ఏమి 
వినన్‌+ఇచ్చ+చేసెదవు?= ఏమి వినటానికి కోరుచున్నావు?; అనినన్‌= అనగా; ఆ దేవవ్రతునకున్‌= ఆ దేవవ్రతుడు అనే పేరుగల 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడికి; ఆ+నరదేవ+ఉత్తముండు= ఆ రాజులలో (శ్రేష్టుడు; వినయంబు+ఎసంగన్‌= అణకువ కనుపించగా; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై. 
తాత్పర్యం: ఓ హరిహరనాథా! పూర్వకథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన బుషి తన ఎదుటగల జనమేజయ 
మహారాజుతో ఇట్టా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి 
చెప్పగా, ధర్మరాజూ, అతని తమ్ములూ విని సంతోషించారు. తరువాత మళ్ళీ ఆ తాతగారు మనుమడితో 
'నాకు తెలిసినంతవరకు (ప్రజ్ఞను పెంచే మాటలు అనేకం నీకు వినిపించాను. ఇంకా ఏమి వినటానికి 
ఉత్సహిస్తున్నావు?' అని అన్నాడు. దానికి బదులుగా ఆ ధర్మరాజు అణకువతో నమస్కరించి తిరిగి తన కోరికను 
ఇట్లా పేర్కొంటున్నాడు. 
క. 'రాజోచిత ధర్మంబుల । యోజ విశదభంగి( జెప్పి తుజ్జ్వల విసర 

త్తేజోధన! నాకు సకల । భూజన పరమ హిత ధర్మముం దెలుపు దయన్‌. 3 
ప్రతిపదార్థం: ఉత్‌+జ్వల విసరత్‌+తేజస్‌+ధన!= బాగుగా ప్రకాశించే, వ్యాపించే, కాంతియే ధనంగా కలవాడా!; రాజ+ఉచిత 
ధర్మంబుల(న్‌)= రాజులకు తగిన ధర్మాలను; ఓజన్‌= (క్రమంగా; విశదభంగిన్‌= స్పష్టమైన రీతిలో; చెప్పితి(వి)= పలికితివి; నాకున్‌= 
రాజునైన నాకు; సకల భూజన పరమహిత ధర్మమున్‌= ఎల్ల పుడమి జనులకు మిక్కిలి మేలు అయిన ధర్మమును; దయన్‌= 
దయతో; తెలుపు(ము)= తెలియజెప్పుము. 


తాత్సర్యం: ఉజ్ఞ్యలమై వ్యాపించే తేజస్సుతో వెలుగుతున్న ఓ పితామహా! ఇంతవరకు రాజునైన నాకు 
రాజోచితధర్మాలు స్పష్టంగా క్రమంగా వినిపించావు. ఇపుడు నేను ఈ సకల భూజనులకూ గొప్పు మేలు కలిగించగల 
ధర్మమేదో, దానిని తెలిసికొనాలి అనుకొంటున్నాను. దయతో దానిని తెలియజెప్పుము. 


క. ఉత్తమ మెయ్యది?' నావుడు । నత్తటినీ నందనుండు సమాదర సమ్య 
క్షిత్తు. డగుచు నక్కురు భూ । పోత్తమునకు నిట్లు లనియె నుర్వీనాథా! 4 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా!; ఉత్తమము+ఏ+అది= శ్రేష్టము ఏది?; నావుడున్‌= అనిన అనంతరం; ఆ+తటినీ 
నందనుండు= ఆ నదీతనయుడు భీష్ముడు; సమ్‌+ఆదర సమ్యక్‌+చిత్తుడు+అగుచున్‌= మంచి ఆదరంతో తిన్ననైన మనస్సు 
కలవాడై; ఆ+కురుభూప+ఉత్తమునకున్‌= ఆ కురురాజులలో శ్రేష్టునకు - ధర్మరాజునకు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: 'ఏది సర్యోత్తమ ధర్మం?” అనే ధర్మజుడి ప్రశ్న విన్న వెంటనే ఆ గంగాతనయుడైన భీష్ముడు మంచి 
ఆదరంతో తన మనస్సును తేటపరచుకొని ఆ కురురాజగ్రేష్టుడితో ఇట్టా అన్నాడు. ఓ రాజా! 
తే. “విను మనేక విధంబుల విస్తరిల్లు । ధర్మములయం దొకండును దల(ప నిష్ప 

లంబు లే; దాత్మ మోక్షావలంబి యైన । ధర్మ ముత్తమ మండ్రు తత్ప్వజ్ఞు లధిప! 5 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; వినుము= ఆలకింపుము; అనేకవిధంబులన్‌= అనేక పద్దతులతో; విస్తరిల్లు= వ్యాపించే; 
ధర్మములఅందున్‌= విధి నిషేధ రూపమైన ఆచార వ్యవహారాలలో; ఒకండును= ఒక్కటికూడా; తల(పన్‌= ఆలోచించగా; 


నిష్పలంబు లేదు= ఫలితంలేనిది లేదు; తత్త్యజ్ఞులు= ధర్మముల స్వరూప స్వభావాలు తెలిసినవారు; ఆత్మమోక్ష+అవలంబి+ఐన 
ధర్మము= తన మోక్షంకొరకు అవలంబించిన ధర్మం; ఉత్తమము+అండ్రు= శ్రేష్టం అంటారు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 507 


తాత్పర్యం: 'రాజా! వినుము. ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉన్నది. దానిలో ఎంతగా వైవిధ్యమున్నా, మరెంతగా 
విస్తృతి ఉన్నా, మొత్తంమీద సర్వమూ ఆచరణయోగ్యమే. దానిలో ఒక్కటి కూడా ఫలితం సాధించలేనిది లేదు. 
కాని, ధర్మతత్త్యం తెలిసినవారు మాత్రం తమకు ముక్తిని ప్రసాదించగలదే (శ్రేష్టధర్మమని పలుకుతారు. 


విశేషం: ధర్మాలు సమయ సందర్భాలనుబట్టి దేశకాలాలనుబట్టి అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో 
వాటిలో భేదాలు, మరికొన్ని సందర్భాలలో సాదృశ్యాలూ కనిపించవచ్చును. ఏది ఎట్టా ఉన్నా ధర్మమన్న (ప్రతిదీ ఆచరణకు 
ఉద్దిష్టమైనదే. ఆచరిస్తే తప్పక ఫలితాన్ని అందించేదే. నిప్రయోజనమైన ధర్మం ఉండదు. అయితే ఆ ప్రయోజనాలలో హెచ్చు 
తగ్గులు ఉండవచ్చును. ఆ దృష్టితో చూచినప్పుడు అన్ని ప్రయోజనాలకు చివరిదైన మోక్షమనే దాన్ని ఒసగగల ధర్మమే శ్రేష్టం. 
క. ప్రియములు నప్రియములును హృ | దయమున( బొరయమియ మోక్షదంబగు ధర్మం 

బయమహితా! తద్దోధ వి। షయ మగు నితిహాసముం బ్రసన్నాకృతిగన్‌. 6 


ప్రతిపదార్థం: అయమహితా!= శుభములచే మహనీయుడా!; ప్రియములున్‌= ఇష్టములును; అ పియములును= అనిష్టములును; 

హృదయమునన్‌= మనస్సునందు; పొరయమి+అ= కలుగకుండుటయే; మోక్షదంబు+అగు= మోక్షమును ఇచ్చేది అయిన; 

ధర్మంబు= ధర్మం - విధినిషేధరూపమైన ఆచారం; తద్‌+బోధ విషయము+అగున్‌= ఆ జ్ఞానము గోచరించెడిదగు; ఇతిహాసమున్‌= 

పూర్వచరిత్రను; ప్రసన్న+ఆకృతిగన్‌= స్పష్టమైన రూపం కలిగేటట్టుగా. 

తాత్సర్యం: ఓ రాజా! ఇష్టానిష్టాలను హృదయంలో కలుగకుండా చూడగలగటమే మోక్షప్రదమయిన ధర్మం. 

శుభకరమైన కార్యాల యెడ (పీతిగల ఓ ధర్మనందనా! ప్రియాప్రియాలు మనస్సులో కలుగకుండా జీవించటం 

ఎట్టా సాధ్యమో, ఎప్పుడు అటువంటి మానసిక స్టైర్యం మానవుడికి సిద్దిస్తుందో తెలియజేసే పూర్వకథ ఒకటి 

స్పష్టంగా వినిపిస్తాను. 

విశేషం: చెప్పటానికి సులభంగా ఉన్నదిగాని, ఈ ధర్మం ఆచరణలో అత్యధిక జనులకు అసాధ్యం. శుభాశుభాలు, ప్రియాప్రియాలు, 

సుఖదుఃఖాలు వంటి ద్వంద్వాలు స్పష్టిలో జీవరాశులన్నిటికి వలె మానవునకూ సంక్రమిస్తాయి. అయితే జ్ఞానబలంగల విశిష్ట 

మానవుడు మాత్రం ఈ ద్వంద్వాలకు అతీతంగా తన మనస్సును నిలుపగలుగుతాడు. 

వ. చెప్పెద నాకర్ణింపుము. సేనజితుం డనురాజు పుత్రశోకార్తుం డయి యున్నయెడ( దదాప్తుండగు విప్రం డతని 
కిట్లనియె. 7 


ప్రతిపదార్థం: చెప్పెదన్‌= పలికెదను; ఆకర్లింపుము= వినుము; సేనజితుండు+అనురాజు= సేనజితుడు అనే పేరుగల రాజు; 


పుత్రశోక+ఆర్తుండు+అయి= కొడుకు ఎడబాటువలన దుఃఖంతో బాధనొందినవాడై; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయాన; 
తద్‌+ఆప్తుండు+అగు= అతడి స్నేహితుడయిన; విప్రండు= బ్రాహ్మణుడు; అతనికిన్‌= ఆ రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
ళా (s¢] 


అన్నాడు. 
తాత్సర్యం: సేనజితుడనే రాజు పుత్రమరణంతో కలిగిన శోకంతో ఆర్తిగొని ఉన్న సమయాన అతడి స్నేహితుడైన 
ఒక (బ్రాహ్మణుడు, ఆతడికి ఇట్టా హితబోధ చేశాడు. 
క “ఇది యేమి? శోకమున వం । దెదు? పుట్టిన వారి కెల్ల దెరు వారయంగా 
నిదియె; భవత్సుతు. డొకనిక? । వదలు వనట; మూఢునట్ల వనరం దగునే?' 8 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది+ఏమి?= ఈ స్థితి ఎందుకు?; శోకమునన్‌= ఎడబాటువలన దుఃఖంతో; వందెదు?= చింతించెదవు?; 
పుట్టినవారికి+ఎల్లన్‌= పుట్టినట్టి అందరికీ; తెరువు= పద్దతి, గతి; ఆరయ గాన్‌= పరిశీలిస్తే; ఇదియె= ఇదే; భవత్‌+సుతు(డు+ఒకనికె?= 
నీ కొడుకు ఒక్కనికేనా?; వనట= దుఃఖం; వదలు= విడువుము; మూఢు+అట్ల= తెలివిలేనివాడివలె; వనరన్‌= దుఃఖించగా; తగునే?= 
తగునా? 


తాత్సర్యం: శోకంతో విలపించటం ఏమిటిది? ఈ సృష్టిలో పుట్టిన ఎల్లవారికీ తప్పనిసరి గతి ఇది - ఆలోచించి 
చూస్తే అటువంటప్పుడు ఈ గతి నీ కొడుకుకు ఒక్కడికే ఈ భూమిమీద జరిగినట్టు బాధపడటం 
మూఢత్యమౌతుంది. దుఃఖించటం మానుము. దుఃఖం ఈ సందర్భాన యుక్తమా! ఆలోచించుము” 


వ. అనిన విని యజ్ఞనపతి 'నీ వేమిటంజేసి వగపు వారిం?' తనవుడు నతం డతని కిట్లనియె. 9 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+జనపతి= ఆ రాజు; నీవు+ఏమిటన్‌+చేసి= నీవు ఏ పద్దతితో; వగపు= 


దుఃఖం; వారింతు(వు)?= తొలగింతువు?; అనవుడున్‌= అనిన వెంటనే; అతండు= ఆ విప్రుడు; అతనికిన్‌+ఇట్టు+ అనియెన్‌= 
ఆ రాజునకు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: సేనజితుడు ఆ విపుడి మాటల తీరుచూచి ఆశ్చర్యపడి అతడిని ప్రశ్నించాడు. “నీవు ఏ విధంగా 
ఈ శోకాన్ని తొలగించుకొన్నావు? మరణమెంత సహజమో, శోకమూ అంతే సహజం ఈ రాజు దృష్టిలో. కాబట్టి 
నీకు ఈ శోక బాధ ఎట్టా తప్పింది?” అని (ప్రశ్నించాడు. దానికి ఆ విఫ్రుడి సమాధాన మిది. 


క. _ “కదియుం గాష్టము. గాష్టము । నదిలో మటికొంత సేపునకు( బాయును నె 
మృది నట్లుగం దలంపంగ వల । వదె పితృ పుత్రాది బంధు వర్గము నధిపా! 10 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; నదిలోన్‌= నదియందు; కాష్ట్రమున్‌= కర్రను; కాష్ట్రము= కర్ర; కదియున్‌= సమీపిస్తుంది; మజికొంత 
సేపునకున్‌= మరల కొంత సమయం తరువాత; పాయును= విడిపోతుంది; నెజ+మదిన్‌= నిండుమనసులో; పితృపుత్ర+ఆదిబంధు 
వర్గమున్‌= తండ్రి కొడుకు మొదలైన బంధువుల సమూహమును అట్టుగన్‌= ఆ విధంగా; తలయణగన్‌= ఆలోచించగా; వలవదు+ఎ?= 
వద్దా?; (అట్టు తలపవద్ధ్దా?) 

తాత్పర్యం: 'రాజా! నది (ప్రవహిస్తూ ఉండగా, ఆ ప్రవాహంలో ఒక కర్రను మరొక కర్ర చేరుకొంటుంది. ఆ 
చేరిక ఆ ప్రవాహవేగం అనుమతించినంతవరకే. కొంతసేపటికి ఆ చేరిన కర్రలు రెండూ విడిపోతాయి. కలయిక 
ఎంత సహజంగా జరిగిందో, ఎడబాటూ అంతే సహజంగా జరుగుతుంది. నిండు మనస్సుతో భూమిమీద సంబంధ 
బాంధవ్యాలను కూడా అవి తండ్రి కొడుకులకు చెందినవైనా, ఆలుమగలకు చెందినవైనా అట్లాగే ఆ ప్రవాహంలోని 
కర్రల కలయికవలెనే చూడాలి. కలయికలూ ఎడబాటులూ యాదృచ్చికంగా మన (ప్రమేయం లేకుండా 
జరిగిపోతాయి. 


విశేషం: ఇక్కడ నదీప్రవాహం కాలం. కాలంకూడా నిరంతరం గమనశీలమై, ఆగకుండా సాగిపోతూనే ఉంటుంది. కాలప్రవాహంలో 
కాష్టాలు అంటే కట్టెలు ఈ జీవులు. కాష్టమనేమాట శరీరాన్ని దాని అశాశ్వతత్యాన్ని స్పురింపజేయటానికి వాడబడింది. నదిలో 
క[ర్రలవలెనే కాలగమనంలో తండ్రి కొడుకులు కలిసికొంటారు. ఆ కలయికకు వారి ప్రమేయం లేదు. కర్రలు నదిలో తాము 
కావాలని కలవవు. అట్లాగే సంబంధ బాంధవ్యాలుకూడా కాల ప్రవాహంలో యాదృచ్చికంగా జరిగేవే కాబట్టి వాటికోసం శోకించరాదు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 509 


క _ తనకుం దా నెర వనినను । విను బంధులు సతమె? య న్వివేకంబున నే 
జనులపయి( జేయ నర్మిలి । నను వగ వొంద దది కారణముగ నరేంద్రా! 11 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= నరులకు అధిపతి - రాజా!; వినుము= ఆలకించుము; తనకున్‌= తనకు (ఎల్లవారికి, నీకు, నాకు, 
ఇతరునకు); తాన్‌= తాను; ఎరవు= అన్యము; అనినను= అనగా; బంధులు= చుట్టములు; సతమె?= శాశ్వతమా?; 
అన్‌+వివేకంబునన్‌= అనే పరిజ్ఞానంలో; నే= నేను; జనులపయిన్‌= ఇతర జనులమీద; అర్మిలిన్‌= (ప్రేమను; చేయను= చేయను; 
అది కారణముగన్‌= ఆ కారణంచేత; ననున్‌= నన్ను; వగ= దుఃఖము; పొందదు= చేరదు. 


తాత్సర్యం: రాజా! వినుము. నాలో ఒక గట్టి జ్ఞానం ఉన్నది. అదేమిటంటే మానవుడికి ఎవనికయినా, తనకు 
తానే అన్యం. శాశ్వతం కాదు. అటువంటప్పుడు తనవారు, తన సంతానం, బంధువులు ముక్తిప్రాప్తికి కారణం 
కానేకారు. ఈ వివేకంతో నేను నాకు భిన్నులయిన జనులమీద (ప్రేమను పెంచుకోను. (ప్రేమ లేనప్పుడు 
వియోగంవలన శోకమూ ఏర్పడదు. కాబట్టి నన్ను ఏ దుఃఖమూ దరిచేరదు. 


విశేషం: మానవుడికి మనస్సే సుఖదుఃఖాలను అనుభవానికి తెస్తుంది. ఈ అర్థాన్నే "మనవ మనుష్యాణాం కారణం 
బంధమోక్షయోః' అనే ఉపనిషత్తూక్తి వివరిస్తుంది. జ్ఞానాజ్ఞానాలు మనస్సునకు చెందినవే. కాబట్టి మనస్సులో ఇతరజనులయెడ 
వారు ఎవరైనా సరే స్వసంతానమైనా బంధువులైనా (ప్రేమే ఏర్పడకుండా నిగ్రహించుకొనగలిగితే వారితో ఎడబాటు కలిగినప్పుడు 
శోకమూ కలుగదు. దానికి “తనకు తానే మార్గము” అనే జ్ఞానం మూలంగా నిలుస్తుంది. ఆ మూలజ్ఞానాన్ని మనస్సున 
నిల్పుకొనగలిగితే ముక్తి సులభం. 
క. నరనాథ! సుఖము దుఃఖము. । బరువడిమెయి. బొరయు. గాక! పన్నుగ నరునిం 

బొరయునె యం దొక్కటి? యవి । పొరసిన వల దూ(ద మోదమును ఖేదంబున్‌. 12 


ప్రతిపదార్థం: నరనాథ!= మానవులకు అధిపతీ! ఓ రాజా!; సుఖము దుఃఖమున్‌= సుఖంగాని, దుఃఖంగాని; పరువడిమెయిన్‌= 
క్రమంతో; పొరయున్‌+కాక= కలుగును కాక; పన్నుగన్‌= ఒప్పగా; నరునిన్‌= మానవుడిని; పారయునె?= పొందునా?; అందున్‌= 
ఆ రెంటిలో, సుఖదుఃఖములలో; ఒక్కటి= ఒక్కటైనా పొందునా? (పొందలేడని తాత్సర్యం); అవి= ఆ సుఖదుఃఖాలు; పొరసినన్‌= 
కలిగితే; మోదమును= సంతోషమును; ఖేదంబున్‌= సంతాపమును; ఊందన్‌= వహించగా; వలవదు= కూడదు. 


తాత్సర్యం: రాజా! వివేచించి చూస్తే మానవుడికి లోకాన సుఖదుఃఖాలు (క్రమంగా కలుగుతాయి. అంతే కాని 
సుఖదుఃఖాలలో ఏ ఒక్కటీ నరుడిని తాకదు. కాబట్టి సుఖదుఃఖాలు పొందినపుడు సంతోషాన్నిగాని, సంతాపాన్నిగాని 
పొందకుండా ఉండాలి. 


నిశేషం: ఈ పద్యానికి మూలం: 


సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్‌, 
సుఖ దుఃఖే మనుష్యాణాం చక్రన త్పరినర్తతః. 
సుఖా త్వం దుఃఖ మాపన్నః పునరాపత్స్యసే సుఖమ్‌, 
న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖమ్‌. 
క ఇది నాయది యను నూత । న్నది నెయ్యది పట్టుకొల్పినను వాసితమై 
తుది జేటునొంది వానికి । నది శోకము నావహించు నత్యంతంబున్‌. 13 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ పదార్థం; నా+అది= నాది; అను= అనెడి; ఊ(తన్‌= అండను; మదిన్‌= మనస్సునందు; ఏ+అది= 
ఏది; పట్టుకొల్పినను= నెలకొల్సినా; వాసితమై= వాసన కలిగినదై; తుదిన్‌= చివరకు; చేటును+ఒంది= నాశనాన్ని పొంది; వానికిన్‌= 
దానిని మనస్సున నెలకొల్పుకొన్నవానికి; అది= ఆ పదార్థం; శోకమున్‌= ఎడబాటు వలన దుఃఖమును; అతి+అంతంబున్‌= 
అత్యధికంగా; ఆవహించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: మానవుడు “ఇది నాది" అనే భావంతో ఏ పదార్థాన్ని తన మనస్సులో నిలుపుకొంటాడో - ఆ పదార్థం, 
అది చేతనమైనా అచేతనమైనా అనేక వాసనలను భావనాజనితమైన సంస్కారాలను అతడి మనస్సులో కలిగిస్తుంది. 
ఆ తరువాత అది నశిస్తుంది - సహజంగానే. అపుడు ఆ మానవుడు అత్యధికంగా శోకించక తప్పదు. 


విశేషం: ఈ పద్యంలో 'వాసితము” అనే పదం (ప్రయుక్తమై ఉన్నది. దానికి అర్థం తెలిసికొని ఉన్నాం. వాసన అనేమాట పారమార్థిక 
చర్చలో సామాన్యం. ఆత్మ ఈ వాసనల కారణంగానే పునః జన్మిస్తుందని కొందరి విశ్వాసం. ఈ వాసనలనే కొందరు సంస్కారాలు 
అంటారు. పూర్వజన్మవాసన. సంస్కారం అంటూ ఈ రెండు పదాలూ పర్యాయాలుగానే వాడుతున్నాం. ఈ వాసనలు, సంస్కారాలు 
మనస్సు నంటుకొంటాయి. దానికి హేతువు “ఇది నాయది అను ఊ(తి. ఇది నాది అనే గాఢమైన భావన మనస్సున నెలకొన్నప్పుడు, 
ఆ పదార్థం నశించినా, ఆ వాసనలు మనస్సును వీడవు. కర్పూరం తొలగినా, అది కట్టిన గుడ్డ గుబాళిస్తూనే ఉంటుంది కదా! 
మనస్సూ అంతే. ఆ కారణంగానే ఆయా పదార్థాల నాశనం, అనివార్యమై జరిగినప్పుడు మానవుడు తల్లడిల్లిపోతాడు. 


క వినుము, పురాతన జన్మం । బున జేసిన యట్టి కరముల ఫలములు ప్రా 
జ్ఞునినైనం బొందు వానికి | మనుజేశ్వర! మందు ధైర్యమహిమయ చుమ్మీ. 14 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= మానవులకు అధిపతీ! రాజా!; వినుము= ఆలకించుము; పురాతన జన శ్రంబునన్‌= పూర్వజన శో; 
చేసిన+అట్టి కర్మముల ఫలములు= చేసినటువంటి కర్మల ఫలితాలు; ప్రాజ్ఞునిన్‌+ఐనన్‌= పండితుడినికూడా; పొందున్‌= చెందును; 
దానికిన్‌= ఆ కర్మల ఫలితములకు; మందు= నివారణౌషధం; ధైర్యమహిమ+అ= ధీరత్వపు గొప్పతనమే; చుమీ a= (చూడుమీ) 
సుమీ. 


తాత్సర్యం: రాజా! వినుము. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి ఉంటే, అవి తప్పక ఈ జన్మలో 
నరుడిని చేరుతాయి. ఈ కర్మఫలాల అనుభవం విషయంలో పామరుడైనా, పండితుడైనా ఒక్కటే. పండితుడికి 
మినహాయింపు లేదు. 'అయితే మరి, ఆ కర్మ ఫలితాల అనుభవానికి నివారణాషధమే లేదా! అంటావా? ఉంది 
గొప్ప ధీరత్వంతో వాటిని స్వీకరించటమే ఆ నివారణమార్గం. 


విశేషం: కర్మఫలానుభవానికి నివారణ మార్గం లేదు. ధైర్యంగా అంగీకరించి అనుభవించటమే ఎంత పండితుడైనా చేయవలసిన 
పని. కారణకార్య సంబంధాన్ని ఎవరూ ఆపలేరు. కారణం కర్మ అయితే కార్యం ఫలితం. గంటకొట్టి శబ్దం రాకుండా నిరోధించలేము. 
చేసిన పనికి ఫలితం అనుభవించవలసిందే. 


క. పరమ సుఖము దృష్ట యుడుగు | టరయంగ ని ట్లగుట పింగళాలాపములం 
బరిబోధితమగు ధరణీ । శ్వర! చెప్పెద( దెలియ వినుము వాని తెజంగున్‌. 15 


ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= భూమికి అధిపతివైన రాజా!; అరయం.గన్‌= పరిశీలించగా; తృష్ష+ఉడుగుట= అత్యాశను 
విడుచుట; పరమసుఖము= మిక్కిలి సుఖం; ఇట్టు+అగుట= ఈ విధంగా అగుట (తృష్ణ ఉడుగుట); పింగళా+ఆలాపములన్‌= 
పింగళ అనే వేశ్యయొక్క మాటలచేత; పరిబోధితము+అగున్‌= బాగుగా తెలియబడింది అగును; చెప్పెదన్‌= చెప్పుతాను; తెలియన్‌= 
తెలిసేటట్టుగా; వాని తెజంగున్‌= ఆ మాటల విధమును; వినుము= ఆలకించుము. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 511 


తాత్సర్యం: రాజా! పరిశీలించిచూస్తే గొప్ప సుఖ మనేది వాంఛను వదలిపెట్టటంలోనే ఉన్నది. అ దెట్లాగు? అంటావా? 
ఈ సత్యం పింగళ అనే వేశ్య స్వానుభవంతో పలికిన పలుకులలో వ్యక్తమై అర్థమవుతుంది. తెలియజెప్పుతాను-వినుము. 


విశేషం: తృష్ణ అనే మాట బౌద్దవాజ్మయంలో (ప్రచురంగా కనిపిస్తుంది. ఆశించి దొరకలేదని దుఃఖించటం కంటె అసలు ఆశనే 

వదలుకుంటే అదే ఆనందమనే భావన ప్రథమంగా బౌద్దంనుండి వెలువడి ఉండవచ్చును అనే వాదమూ ఉన్నది. 

వ. పింగళయను వేశ్య దన కూర్చువాని రాక వార్చి పెద్దయుం బ్రొద్దు వోవునంతకు నుండి వా(డు రాకుండుటయును. 
16 


ప్రతిపదార్థం: పింగళ+అను వేశ్య= పింగళ అనే పేరుగల వెలయాలు; తన కూర్చువాని రాక= తనకు ఇష్టుడగు వాని రాకను; 
వార్చి= ఎదురుచూచి; పెద్దయును+ప్రొద్దు= ఎక్కువ కాలం; పోవునంతకున్‌= కడచునంతవరకు; ఉండి= నిలిచి; వాడు= ఆ 
ఇష్టుడైనవాడు; రాక+ఉండుటయును= రాకుండా ఉండగా. 


తాత్పర్యం: పింగళ అనే వేశ్య తన ప్రియుడికొరకు ఎదురుచూస్తూ చాలా సమయం గడిపింది. అయినా అతడు 
రాలేదు. అప్పుడు ఆ వేశ్య ఆత్మగతంగా ఇట్లా తలపోసింది. 


ఆ.  'ఏను వేందు అగుడు వాని నివ్వేదుటి | పట్టం జదురుగలదె! భ్రాంతి దొటి(గి 
యొంటి కంబ మొప్పు నింటి వాకిళులు దొ । మ్మిదియు నెజియమూసి నిదురవోదు. 17 


ప్రతిపదార్థం: ఏను= నేను; వేదుణు+అగుడున్‌= వెర్రిని అయిన వెంటనే; వానిన్‌= అతడిని (తాను ఎదురుచూచే ప్రియుడిని); 
ఈ+వేదుణు+అ= ఈ వెర్రియే; పట్టన్‌= పట్టుకొనే; చదురు= రీతి; కలదె?= ఉన్నదా?; భ్రాంతిన్‌= భ్రమను; తొజంగి= విడిచి; 
ఒంటికంబము= ఒక స్తంభం; ఒప్పు= తగు; ఇంటి వాకిళులు= ఇంటియొక్క వాకిళ్ళు - ద్వారములు; తొమ్మిదియున్‌= 
తొమ్మిదింటిని; నెజయన్‌ మూసి= నిండుగా మూసివేసి; నిదుర+పోదున్‌= ని(ద్రపోతాను. 


తాత్పర్యం: 'నేను నా ప్రియుడి కొరకు పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకీ పిచ్చిపట్టిన వెంటనే నా ప్రియుడికీ 
ఈ పిచ్చి పట్టే వీలుందా! లేదు. కాబట్టి ఈ (భ్రమను వదలుకొని ఒంటి కంబంతో ఒప్పి ఉన్న ఈ నా (శరీరమనే) 
ఇంటిలోని తొమ్మిది వాకిళ్ళూ బాగా మూసికొని నిద్రపోతాను. 


విశేషం: పింగళ వేశ్య. ప్రియుడికోసం పరితపిస్తూ వెర్రిదై నిరీక్షించింది. ఇంకా నిరీక్షించింది. ఎంతసేపో నిరీక్షించింది. అపుడు 
ఆమె మనస్సులో ఈ భావం కలిగింది. 'నాకు పట్టిన ఈ వెర్రి వాడే కావాలి, రావాలి అనే పిచ్చితనం నాకు కలిగినట్టే వాడికీ 
కలుగుతున్నది అని నియమం లేదు. అయినా నేను నిరీక్షిస్తున్నాను. ఇది భ్రాంతి. లేనిదానిని ఉన్నట్టుగ తలచి, మేల్కొని ఉండటం 
మానుకుంటాను. నే నుండే ఈ ఇంటి వాకిలేగాకుండా నిజమైన నేను (ఆత్మ) ఉండే ఈ దేహమనే, ఇంటి వాకిళ్ళు తొమ్మిదీ 
(నవరంధ్రాలు - కళ్ళు, ముక్కులు, చెవులు మొ॥నవి) గట్టిగా మూసేసి ని(ద్రిస్తాను - ప్రశాంతంగా అని ఇంకా ఆ వేశ్య తన 
తలంపును ఇట్టా కొనసాగిస్తున్నది. 
క పొంతకు వచ్చిన వానిన । కాంతునిగాం గొనుచు నొరునిం గాంక్షింపక యే 

నెంతయు నూటిడి మనమున. । జింత యొకండు లేకయున్న( జెందు సుఖంబుల్‌. 18 


ప్రతిపదార్థం: పొంతకున్‌= చెంతకు; వచ్చినవానిని+అ= చేరిన వ్యక్తినే; కాంతునిగాన్‌= ప్రియుడిగా; కొనుచున్‌= స్వీకరిస్తూ; 
ఒరునిన్‌= ఇతరుని; కాంక్షింపక= కోరక; ఏను= నేను; ఎంతయున్‌= ఎంతగానో, ఎక్కువగా; ఊణడి= తృప్తిచెంది; మనమునన్‌= 
మనస్సునందు; చింత+ఒక(డున్‌= దిగులు ఒక్కటికూడా; లేక+ఉన్నన్‌= లేకుండా ఉన్నట్లయితే; సుఖంబుల్‌= సుఖాలు; చెందున్‌= 
కలుగుతాయి. 


512 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చెంతకు చేరినవాడే ప్రియుడు అనుకొని ఇతరుడిపై కోరికమాని, తృప్తితో మనస్సున ఏ దిగులూ 
లేకుండా ఉంటే సుఖాలు నన్ను చేరుకొంటాయి. 


నిశేషం: సుఖపడాలంటే మనిషికి రెండు గుణాలు ఉండాలి. 1. తృప్తి; 2). నిగ్రహం. ఇక్కడ చేరినవాడే ప్రియుడు అనుకొనటం 
తృప్తి. మనస్సున చింతలేమి నిగ్రహం. ఆ వేశ్య తలపులు ఇంకా ఈ విధంగా కొనసాగినాయి. 


క ఆశయ యింద్రియ జయము వి । నాశము. బొందించు. గావునం దొజంగెద నే 
నాశను; సౌఖ్యము నిచ్చు ని । రాశయి యని పలికి యట్టిదై నిద్రించెన్‌.' 19 


ప్రతిపదార్థం: ఆశ+అ= ఆశయే; ఇంద్రియ జయమున్‌= ఇంద్రియముల గెలుపును; వినాశమున్‌= చేటును; పొందించున్‌= 
కలిగించును; కావునన్‌= కాబట్టి, నేను; ఆశను= కోరికను; తొజలెదన్‌= విడిచెదను; నిర్‌+ఆశ+అ= ఆశ లేకుండుటయే; 
సౌఖ్యమున్‌= సుఖమును; ఇచ్చున్‌= ఈయగలదు; అని; పలికి= చెప్పి; అట్టిదై= ఆ విధంగలదై, ఆశ ఉడిగినదై; నిద్రించెన్‌= 
నిద్రపోయింది. 


తాత్సర్యం: ఆలోచించిచూస్తే ఆశే ఇంద్రియలోలుని చేసి మనిషిని క్రుంగదీస్తుంది. మనిషి ఓటమి పాలు కావటానికి 
కోరికే కారణం. మనిషి వినాశానికీ ఆశ ఒక్కటే హేతువు. కాబట్టి నేను ఆశను వదలుకొని ఇంద్రియాలను జయించి, 
వినాశానికి దూరంగా సుఖంగా జీవిస్తాను. సౌఖ్యప్రదాయి నిరాశ ఒక్కటే' అని పలికి, పలుకునకు తగిన మనః 
ప్రవృత్తితో శాంతంగా నిద్రించింది - పింగళ. 


నిశేషం: ఆశా నిరాశలు రెండింటి కేంద్రమూ మనస్సు ఒకటే. కాబట్టి దాన్ని నిగ్రహించటమే సౌఖ్యానికి సోపానం. 


వ. అని విప్రం డుపదేశించిన వాక్యంబులం గలంకదేటతి సేనజిత్తు సుఖి యయ్యె,; నీవును నందలి తాత్పర్యం 
బను సంధించి శాంతినొందు మని చెప్పినం గుంతీ తనయాగ్రజుండు శాంతనవుతో 'భూతక్షయావహంబగు 
కాలం బతిక్రాంతం బగుచున్నయది; యట్లుండ జనంబుల కెయ్యది కర్తవ్యంబు లుపదేశింపు' మనిన 
నమ్మనుజపతిం బ్రీతిం గనుంగొని “యమ్మహితాత్ముండు పితాపుత్ర సంవాదంబను నితిహాసంబు గల 
దాకర్ణింపుము; దాన నీ యడిగినయది దేటపడు' నని పలికి యిట్లనియె. 20 


ప్రతిపదార్థం: అని= పలికి; విపఫ్రుండు= (బ్రాహ్మణుడు; ఉపదేశించిన వాక్యంబులన్‌= బోధించిన మాటలతో; కలంక+తేటి= 
కలత తొలగి; సేనబిత్తు= సేనబితుడనే రాజు; సుఖి+అయ్యెన్‌= సుఖం కలవాడైనాడు; నీవునున్‌= నీవుకూడా; అందలి= ఆ 
ఉపదేశము నందలి; తాత్సర్యంబు= నిజమైన అర్థమును; అనుసంధించి= (గ్రహించి; శాంతిని+ఒందుము= శాంతిని పొందుము; 
అని చెప్పినన్‌= అని పలుకగా; కుంతీ తనయ+అ(గ్రజుండు= కుంతికుమారులలో మొదట జన్మించినవాడు - ధర్మరాజు; 
శాంతనవుతోన్‌= శంతనుడి తనయుడితో, భీష్ముడితో; భూతక్షయ+ఆవహంబు+అగు= జీవులకు నాశనం కలిగించెడిదగు; 
కాలంబు= యుగాంతరమైన కాలము; అతి(క్రాంతంబు= జరిగిపోయేదిగా; అగుచున్న+అది= బొతున్నది; అట్టు+ఉండన్‌= ఆ 
విధంగా ఉన్నప్పుడు; జనంబులకున్‌= ప్రజలకు; ఏ+అది= ఏది; కర్తవ్యంబు= చేయవలసినది; ఉపదేశింపుము= బోధించుము; 
అనినన్‌= పలుకగా; ఆ+మనుజపతిన్‌= ఆ మానవుల అధిపతిని రాజును; (పీతిన్‌= (ప్రేమతో; కనుంగొని= చూచి; 
ఆ+మహిత+ఆత్ముండు= ఆ గొప్ప ఆత్మకలవాడు - భీష్ముడు; పితాపుత్ర సంవాదంబు+అను= తండ్రీకొడుకుల సంవాదం 
అనే; ఇతిహాసంబు= పూర్వచరిత్ర; కలదు= ఉన్నది; ఆకర్లింపుము= వినుము; దానన్‌= దానివలన; నీ+అడిగిన+అది= నీవు అడిగిన 
అంశం; తేటపడున్‌= స్పష్టపడుతుంది, తెలియును; అని పలికి= అని చెప్పి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా పింగళావృత్తాంతాన్ని విప్రుడిద్వారా విన్న సేనజిత్తు మనస్సు కలత తీరి సుఖంగా జీవించాడు. 
నీవు కూడా ఆ కథలోని అంతరార్థాన్ని (గ్రహించి మనణ్లేశం మాని శాంతితో జీవించుము - అని తాత మనుమడికి 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 513 


చెప్పాడు. తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్లా ప్రశ్నించాడు. “జీవరాశులు నశించిపోయే కాలం దాపురించింది. 
ఈ పరిస్థితులలో ప్రజలు ఏమి చేయాలి? బోధించుము.” ఆ ప్రశ్నతో ఆ మహాత్ముడైన భీష్ముడు ఆ రాజును 
(ప్రేమతో చూస్తూ “తండ్రీ కొడుకుల సంవాదం" అనే పూర్వకథ ఒకటి ఉన్నది వినుము. దాని వలన నీ (ప్రశ్నకు 
సమాధానం తెలుస్తుంది' అని ఇట్లా అన్నాడు. 

మేధానియను బ్రాహ్మణకునూరు(డు దన తండ్రితో. జేసిన సంవాదము (సం. 12-169-2) 
“వేదవిదుం డగు విప్రనందనుండు మే । ధావి నామకుండు మేధావివరుండు 

సత్సమయంబున జనకుతో 'నాయువు । జనులకు వేగంబ చనుచునుండు; 


దీనిపై. గనువెట్టి ధీరత దలకొల్పి । మేలు వాటిల్ల నెమ్మెయి( జరించు 
వా రొకో?' యనవుడు వానికి ని ట్లను.। దండ్రి 'యాలును నపత్యంబు గలుగు 


ర 


ఆ. తెటి(గు నడపి యజ్ఞతృప్తనిర్ణరు( డయి । శమము నొంది కాననమున కేగి 
సౌమ్యవృత్తి ముక్తి సాధించి మృత్యువు | నలఘునియతి గెలువవలయు ననఘ! 21 


ప్రతిపదార్థం: వేదవిదుండు+అగు= వేదముల నెరిగినవాడైన; విప్రనందనుండు= బ్రాహ్మణ కుమారుడు; మేధావి వరుండు= 
తెలివిగల వారిలో శ్రేష్టుడు; మేధావి నామకు(డు= మేధావి అను పేరుకలవాడు; సత్‌ సమయంబున(న్‌)= మంచి (అనువైన) 
కాలమునందు; జనకుతోన్‌= తండ్రితో; ఆయువు= (బ్రతికి ఉండేకాలము; జనులకున్‌= ప్రజలకు; వేగంబు+అ= త్వరగానే; 
చనుచున్‌+ఉండున్‌= కడచిపోతూ ఉంటుంది; దీనిపైన్‌= ఈ అంశంమీద; కను+పెట్టి= కన్ను ఉంచి (చూపు నిలిపి); ధీరత= 
ధైర్యం; తలకొల్పి= నెలకొల్పి; మేలు= మంచి; పాటిల్లన్‌= కలుగునట్టుగా; ఏ+మెయిన్‌= ఏ విధంగా; చరించువారు+ఒకో!= 
ప్రవర్తిస్తారో (నడచుకొనవలసినవారో); అనవుడున్‌= అనిన వెంటనే; వానికిన్‌= ఆ కుమారునికి (మేధావికి); తండ్రి= అతని తండ్రి; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికెను; అనఘ!= పాపరహితుడా!; ఆలును= భార్యయు; అపత్యంబు= బిడ్డ; కలుగు తెజంగు= 
కలిగే విధం; నడపి= ఏర్పరచి; యజ్ఞతృప్త నిర్ణరుండు+అయి= యాగాలతో తృప్తిపరచబడిన దేవతలు కలవాడై; శమమున్‌= శాంతిని; 
ఒంది= పొంది; కాననమునకున్‌= అడవికి; ఏంగి= వెళ్ళి; సౌమ్యవృత్తిన్‌= మృదువైన నడతతో; ముక్తి= మోక్షం; సాధించి= 
వశపరచుకొని; మృత్యువున్‌= మరణాన్ని; అలఘు నియతిన్‌= గొప్ప నియమంతో; గెలువన్‌+వలయున్‌= జయించాలి. 

తాత్సర్యం: మేధావి అనే పేరుగల (బ్రాహ్మణకుమారు డొకడు ఉన్నాడు. అతడు వేదాలు తెలిసినవాడు. మేధావులలో 
(శ్రేష్టుడు. అతడు ఒకనాడు మంచి సమయంలో తన తండ్రిని ఇట్లా ప్రశ్నించాడు. లోకంలో ప్రజలకు ఆయువు 
త్వరత్వరగా గడచిపోతూ ఉంటుంది. ఆ విషయం తెలిసికొని వారు ఏ పద్దతిలో ఏ మార్గాన చరించి మేలు 
పొందగలుగుతారు?” ఆ ప్రశ్నకు అతడి తండ్రి ఇచ్చిన సమాధాన మిది. 'ఓ పాపరహితుడా! పెండ్లిచేసికొని భార్యను 
పొంది, సంతతిని కని, యజ్ఞాలతో దేవతలను తృప్తిపరచి ఆ తరువాత శాంతిని పొంది, సంసారాన్ని చాలించి, అడవికి 
వెళ్ళి ప్రశాంతజీవనం సాగిస్తూ మోక్షాన్ని సాధించాలి. ఆ విధంగా మృత్యువును మానవుడు గెలువగలడు” అని. 


విశేషం: తనయుడి (ప్రశ, దానికి తండ్రి ఇచ్చిన సమాధానం రెండూ మానవజీవన ప్రయోజనానికి సంబంధించినవి. నశ్వరమైన 
ఈ దేహంద్వారా అనశ్వరమైన శాశ్వతసౌఖ్య(ప్రదాయకమైన ముక్తిని పొందే మార్గమేమిటి? - అనేది ప్రశ్న. దాని సమాధానం 
సంప్రదాయబద్దంగా ముందు గృహస్థ స్థితినీ, ఆ తరువాత వానప్రస్థ ఆ(శ్రమాన్ని ముగించి, అనంతరం ముక్తిని పొందాలి - అని 
ఈ గతానుగతికమైన సమాధానాన్ని ఆ మేధావి స్వీకరించే స్థితిలో లేడు. అందువలన అతడు తండ్రితో తిరిగి ఇట్లా సంవదిస్తున్నాడు. 


514 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని మేధావి తండ్రికి ట్లనియె. 22 


ప్రతిపదార్థం: అనినన్‌= (తండ్రి) పలుకగా; విని= ఆలకించి; మేధావి= ఆ పేరు గల బ్రాహ్మణ కుమారుడు; తండ్రికిన్‌; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: ఆ తండ్రి సమాధానం విన్న తనయుడు మేధావి తిరిగి తన తండ్రితో ఇట్టా అన్నాడు. 


సీ. _“నిక్కమ కాలంబు నీకుం గొంత గలట్లు । వలికెదు; నీవు గర్భంబు సొచ్చి 
నప్పటి నుండియు నన్వేషణము సేయు. । గొనిపోవుటకు మృత్యు వని యెటుంగు; 
మివిరెడు నీటి మీనవు గావె? దారపు । త్రాదిసక్తుండగు నతనిం గాన 
నమున సుప్తుండైన నరు బులి గొనిపోవు । నట్టులు సూ మృత్యు వపహరించు. 


తే.  జేసినది సేయుచున్నది సేయవలయు । నది యనంగల కార్యంబులందు. దగులు 
వాని మృత్యు వేపున( దన వశము జేయు. । గాన కాలంబు నేమన గాదు తండ్రి! 23 


ప్రతిపదార్థం: తండ్రి!= ఓ జనకా!; నిక్కము+అ= నిజముగానే; కాలంబు= ఆయువు; నీకున్‌ (ప్రతి మానవుడికి) కొంత+కల+అట్టు= 
కొంత ఉన్న విధంగా; పలికెదు= మాట్లాడుతున్నావు; మృత్యువు= మరణం; నీవు (ప్రతి మనిషి - ప్రాణి) గర్భంబు+చొచ్చిన+అప్పటి 
నుండియున్‌= కడుపున (ప్రవేశించిన వేళనుండి కూడా; కొనిపోవుటకున్‌= తీసికొనివెళ్ళుటకు; అన్వేషణము+చేయున్‌= వెదకుట 
చేయును; అని; ఎజుంగుము= తెలిసికొనుము; ఇవిరెడు= ఇంకిపోయెడి; నీటి= నీటి యందలి; మీనవు+కాదె?= చేపవు కావా?; 
దారపుత్ర+ఆది సక్తుండు+అగు+అతనిన్‌= భార్య, కొడుకు మొదలగు వారియెడ ఆసక్తుడయ్యే వాడిని; కాననమునన్‌= అడవిలో; 
సుప్తుండు+అయిన నరున్‌= నిద్రించిన మనిషిని; పులి; కొనిపోవు+అట్టులు= తీసికొనిపోవు విధంగా; మృత్యువు= మరణము; 
అపహరించున్‌ సూ= దొంగిలించును (కొనిపోవును) సుమా!; చేసినది= చేసివేసినది (భూతకాలికం); చేయుచున్నది= చేస్తూ ఉన్నది 
(వర్తమాన కాలికం); చేయన్‌ వలయునది= చేయవలసి ఉన్నది (భవిష్యత్కాలికం); అనన్‌+కలకార్యంబులందున్‌= అని మూడు విధాల 
ఉన్న పనులలో; తగులువానిన్‌= ఆసక్తుడయినవాడిని; మృత్యువు= మరణం; ఏపునన్‌= బలంతో; తన వశమున్‌= తనకు 
లోబడినవాడినిగా; చేయున్‌= చేస్తుంది; కానన్‌= కావున; కాలంబున్‌= కాలాన్ని; ఏమి+అనన్‌+కాదు= ఏమీ అనటానికి (వీలు) కాదు. 


తాత్సర్యం: “తండ్రీ! నిజంగా కాలం కొంత నీ అధీనంలో ఉన్నట్టు పలుకుతున్నావు. కాని, మానవుడు తల్లి కడుపున 
పడిన మరుక్షణం నుండే మృత్యువు అతడిని వెన్నంటి వేటాడుతూ తీసికొనిపోవటానికి యత్నిస్తూ ఉంటుంది. 
అని తెలిసికొమ్ము. ఇగిరిపోయే నీటిలోని చేపవు నీవు. నీ జీవితం నీ అధీనంలో లేదు. ఆలుబిడ్డలు అంటూ 
తాపత్రయ పడే మనిషిని మృత్యువు అడవిలో ఆదమరిచి నిద్రించే నరుని పులి కొనిపోయే అంత సులభంగా 
అపహరిస్తుంది. మానవుడికి జీవితంలో మూడు విధాలయిన కార్యాలుంటాయి - 1). చేసినది - ఇది భూతకాలానికి 
చెందినది; 2). చేస్తూ ఉన్నది - ఇది వర్తమాన కాలానికి చెందినది; 3) చేయవలసి ఉన్నది - ఇది భవిష్యత్కాలానికి 
చెందినది - ఈ మూడు కార్యాలలో మనిషి నిమగ్నుడై ఉంటాడు. అయితే ఈ మూడూ ఒక కాలం యొక్క 
మూడు అంశాలే. ఈ మూటిలో మనిషి ఉన్నా, మృత్యువు నిర్దయగా అతడిని కబళిస్తుంది. కాబట్టి కాలాన్ని 
మనిషి ఏమీ చేయజాలడు, ఏమీ అనజాలడు, కాలానికి మనిషి అధీనుడే గాని మనిషికి కాలం అధీనం కాదు. 


విశేషం: తండ్రి సమాధానం పరంపరాగతమైన సాంప్రదాయకమైన రీతిలో ఉన్నది. దానిని తనయుడు ప్రశ్నించాడు. తొలుత 
గార్హస్థ్యం, ఆ పిదవ వానప్రస్థం, తరువాత మోక్షం అన్నాడు తండ్రి. ఆ క్రమం తప్పకుండా సాగిపోతుంది - అనే ధైర్యం, కాలమహిమ 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 515 


తెలిస్తే నిలువదు అంటున్నాడు తనయుడు. నిన్ను తీరికగా నీ కార్యక్రమ నిర్వహణకై విడిచిపుచ్చి ఊరుకోదు కాలం. అది అజేయమూ, 
అప్రతివిధేయమూ అయినది. ప్రాణుల జీవితమంతా కేవలం కాలాధీనమే. అయినపుడు ఆలుబిడ్డలు, యజ్ఞనిర్వహణం వంటి 
ఈ సాంప్రదాయిక పథాన మోక్షాన్వేషణ చేయటంకంటె వేరే మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నదని బోధ కలిగే విధంగా 
తనయుడు తన వాదాన్ని కొనసాగిస్తున్నాడు. 


క _ భీరుండు శూరుండు జడుండు వి | శారదు6 డబలాత్మకుండు సబలుండన లే 
దేరినయిన మృత్యువు దు । ర్వారంబై యపహరించు వైదికవర్యా! 24 


ప్రతిపదార్దం: వైదికవర్యా!= వేదం చదివినవారిలో (శ్రేష్టుడా!; భీరుండు= పిరికివాడు; శూరుండు= శౌర్యవంతుడు; జడుండు= 
చలనంలేనివాడు (అజ్ఞాని); విశారదుండు= ప్రవీణుడు; అబల+ఆత్మకుండు= బలహీనమైన శరీరం కలవాడు; సబలుండు= 
బలంతో కూడినవాడు; అనన్‌= అనుటకు; లేదు= (వీలు) ఉండదు; ఏరిని+అయినన్‌= ఎవరినైనా; మృత్యువు= మరణం; 
దుర్‌వారంబు+అయి= అడ్డులేనిదై; అపహరించున్‌= కొనిపోవును. 


తాత్సర్యం: మృత్యువు ఎదురులేని బలంకలది. దాని ముందు అందరూ సమానులే. అది పిరికివాడినీ, నిర్భయుడినీ, 
అజ్ఞానినీ, విజ్ఞానినీ, అబలుడినీ, సబలుడినీ - అందరీనీ ఒకే విధంగా కబళిస్తుంది. కాలం ముందు ప్రాణులన్నీ 
సమానులే. 


విశేషం: జీవితంలో మనిషి గుణగణాలకూ అజ్ఞానవిజ్ఞానాలకూ బలదౌర్లనాాలకూ, ఇతరులముందు అంటే తోడి మానవులలో, 
By By జ 3 
ప్రాణులలో విలువ ఉండవచ్చునుగాని, మృత్యు రూపమైన కాలం ముందు సర్వమానవులూ సమానులే. వారు భీరువులయినా 
శూరులైనా దాని ముందు తలవంచవలసినదే. కాల మహిమ అ(ప్రతివిధేయం. 
క. విను సంసృతి మృత్యువు ప । ట్టనఘా! నిస్సంగవృత్తి యమరగృహము నె 
ట్టన ని ట్లగుటం గనికొని । తునుముము సంసారరజ్ఞ దురితవిదూరా! 25 


ప్రతిపదార్థం: దురిత విదూరా!= పాసానికి మిక్కిలి ఎడమైనవాడా! వినుము; సంసృతి= సంసారం; మృత్యువు పట్టు= 
మరణమునకు నిలయం; అనఘా!= పాపరహితుడా!; నిస్‌+సంగవృత్తి= ఆసక్తి లేకుండా జీవించటం; అమరగృహము= దేవతలఇల్లు 
(స్వర్గం); నెట్టనన్‌= చక్కగా; ఇట్టు+అగుటన్‌= ఈ విధంగా ఉండుటను; కనికొని= (గ్రహించి; సంసార రజ్ఞున్‌= సంసారము 
అనే (త్రాటిని; తునుముము= తెగవేయుము. 


తాత్పర్యం: పాపాకార్యాలకు దూరంగా జీవించే ఓ తండ్రీ! వినుము. ఆలోచిస్తే ఈ సంసారం మరణానికి ఆటపట్టు. 
దీనికి వ్యతిరేకంగా, అనాసక్తంగా కోరిక లేకుండా జీవించటం స్వర్గం. ఈ జ్ఞానంతో నీ సంసారమనే (త్రాటిని 
తెంచుకొమ్ము. 


నిశేషం: మన వేదాంత (గ్రంథాలు సంసారాన్ని ఘోర సముద్రంగా చిత్రించాయి. నిజానికి మోక్షమంటే కుటుంబజంబాలం నుండి 
బయటపడటమే అన్నట్లు పేర్కొంటాయి. ఈ పద్యమూ ఆ భావాన్నే తలపింపజేస్తుంది. ఆసక్తితోడి జీవితమే సంసారం. అది 
మృత్యుమార్గమట! దానికి వ్యతిరిక్తమైన అనాసక్త జీవితం స్వర్గద్వారమట! 
క. అమృతము మృత్యువు నన స । త్యము మోహము గాన విను మహాత్మా! యేస 

త్యమునన మృత్యువు గెల్డెద । సమసుఖదుఃఖుండ నగుచు శాంతిపరుండనై. 26 


ప్రతిపదార్థం: మహాత్మా!= గొప్ప మనస్సు కలవాడా!; వినుము; అమృతము= చావులేమి; మృత్యువున్‌= చావూ; అనన్‌= అనగా; 
సత్యము= నిజం; మోహము= (భ్రాంతి; కానన్‌= కావున; ఏన్‌= నేను; సమ సుఖదుఃఖుండన్‌+అగుచున్‌= సమానమైన సుఖమూ, 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుఃఖమూ కలవాడనై; శాంతిపరుండను+ఐ= శాంతియందు ఆసక్తుడనై సత్యమునన్‌+అ= సత్యంతోడనే; మృత్యువున్‌=మరణాన్ని; 
గెల్చెదన్‌= జయిస్తాను; 


తాత్పర్యం: మహాత్మా! పరికించి చూస్తే సత్యమే అమృతం - మరణరాహిత్యం. మోహమే మృత్యువు - చావు. 
కాబట్టి అమృతం-మృత్యువు అనేవి జ్ఞానసంబంధి సాంకేతికాంశాలు మాత్రమే. నేను సత్యం ద్వారా మృత్యు 
విజేతనయ్యాను. ఆ తరువాత సుఖదుఃఖాలు రెండూ నాకు సమానమే అవుతాయి. కేవలం శాంతి మా(త్రం నాకు 
మిగులుతుంది. 


విశేషం: అమృతం అనేది మనిషికి అనాదిగా ఉన్న గొప్ప కోరిక. (ప్రతి ప్రాణికీ మృతి తప్పనిసరి. ఆ తప్పనిదానిని తప్పించుకొనటమే 
అమృతం. దానికొరకే మానవాన్వేషణ నిరంతరంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఆ కొనసాగే దశలో ఒకనాడు మనిషి అమృతమంటే 
ఏమనుకున్నాడో ఈ పద్యం వివరిస్తుంది. సత్యమే అమృతమట! సత్యానికి వ్యతిరిక్తమైనది మోహం; అదే మృత్యువట! కాబట్టి 
సత్యమార్గాన మోహం నుండి బయటపడితే అమృతాన్ని అందుకొన్నట్లే! అపుడు లోకాన దుఃఖమూ, అశాంతీ ఉండవు - కనీసం 
ఆ మహామానవుడి దృష్టిలో. మనిషికి సంతతి ఒక విధంగా కొనసాగింపే కాబట్టి సంతానం ద్వారా చావులేమి (అమృతత్వం) 
సాధ్యమేకదా! అని వాదిస్తావేమో అది సరికాదంటున్నాడు - (క్రింది పద్యంలో) 


తే. నాకు బ్రజ గతి నిచ్చు ననంగవల వ; । దేన ప్రజనయి పొడమెద( గాన యేను 
నన్ను( గనుచున్న నది మోక్షణంబు సేయు । నాశపడ; నట్టులగుట( బ్రజాభియుక్తి. 27 


ప్రతిపదార్థం: నాకున్‌= మానవుడికి; ప్రజ= సంతతి; గతిన్‌+ఇచ్చున్‌= మోక్షాన్ని ఇస్తుంది; అనంగన్‌+వలవదు= అనటం వద్దు; 
ఏను+అ= నేనే; ప్రజన్‌+అయి= సంతతినై; పొడమెదన్‌= పుట్టుతాను; కాన= కావున; ఏను= నేను; నన్నున్‌ కనుచున్నన్‌= కంటుండగా 
(ప్రసవిస్తుండగా); అది= ఆ సంతతి; మోక్షణంబు+చేయు+ఆశపడను= మోక్షం కలిగించేందుకు ఆశపడను (మోక్షం కలిగిస్తుందని 
ఆశించలేను); అట్టులు+అగుటన్‌= ఆ విధంగా ఆశించటం; (ప్రజా+అభియుక్తి= సంతతిమీద (వ్యాజ్యం - నేరం మోపటం.) 


తాత్పర్యం: 'సంతతిద్వారా అమృతత్వం, అదే మోక్షం” అని అనుకొంటే అది చెల్లదు. ఎందుకంటే, నేనే సంతతిగా 
పుట్టటం జరుగుతుంది తప్ప వేరుగాదు. నన్ను నెను జన్మింపజేసికొంటూ ఆ సంతతినుండి మోక్షాన్ని ఆశించటం 
ఉచితం కాదు. పైగా ఆ విధంగా ఆశించటం సంతతిమీద నేరం మోపటం అవుతుంది. సంతతి ప్రయోజనం 
ఆత్మమోక్షమే అనటం సంతానం మీద అభియోగం నెరపటమే. 

విశేషం: సంతతి మోక్షదాయకం కాజాలదు. ఎందుకంటే “ఆత్మా వై పుత్రనామాసి' అంటూ తానే తనకు జన్మనిచ్చుకొంటున్నాడు 
తప్ప వేరుకాదు. సంతానం మోక్షహేతువని అనుకొని సంతతినుండి ముక్తికై నిరీక్షించటం ఒక విధంగా సంతతిపై వ్యాజ్యం 
నెరపటం వంటిది. ఒకవేళ యజ్ఞం ద్వారా ముక్తి లభిస్తుందేమో అనే సందేహాన్ని తీరుస్తూ (క్రింది పద్యాన్ని (ప్రారంభిస్తున్నాడు. 
క. విను పశుయజ్ఞము హింసన । మనంతఫలదంబు గా; దహంకృతిసహితం 

బనఘా! వాజ్మనసనియమ । మను యాగం బిచ్చు నవ్యయానందంబున్‌. 28 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; విను= ఆలకించుము; పశుయజ్ఞము= పశువులతో చేసే యాగం; హింసనము= 
హింస; అనంతఫలదంబు= అంతంలేని ఫలితాన్ని ఇచ్చేది; కాదు= కాజాలదు; అహంకృతి సహితంబు= అహంకారంతో కూడింది; 
వాక్‌+మనస నియమము= మాటను మనస్సును నిగ్రహించటం; అను యాగంబు= అనే యజ్ఞం; అవ్యయ+ఆనందంబున్‌= 
నశించని ఆనందాన్ని; ఇచ్చున్‌= కలిగిస్తుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 517 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ తండ్రీ! ఆలకించుము. పశువులతో యజ్ఞం చేసి మోక్షాన్ని పొందలేవు. పైగా 
అది హింస. అందువలన గొప్ప ప్రయోజనాన్ని ఫలితాన్ని యజ్ఞ నిర్వహణంద్వారా అందుకొనలేవు. యజ్ఞనిర్వహణలో 
అహంకారం వ్యక్తమవుతుంది. ఆలోచించి చూస్తే కొత్త యజ్ఞం ఒకటుంది. అది మాటను, మనసును 
నిగ్రహించుకొనటం. ఈ వాజ్మనసనియమరూపమైన యజ్ఞం ద్వారా శాశ్వతానందం కొత్తగా లభిస్తుంది. 
విశేషం: పరంపరగా కొనసాగుతూ వస్తున్న యజ్ఞం హింస తప్ప అన్యం కాదు. హింస అనంతఫలితాలను ఇవ్వలేదు. పైగా అది 
అహంకార సూచనగా కూడా కనిపిస్తుంది. నిజమైన యజ్ఞమంటే వాక్కునూ మనస్సునూ నిగ్రహించుకొనటమే. నిగ్రహం ద్వారానే 
శాశ్య్వతానందం లభిస్తుంది. ఇది కొత్త యజ్ఞం. ఇక వాదాన్ని ముగిస్తూ, 

వ. కావున నీవును. 29 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నీవును= నీవు కూడా. 

తాత్సర్యం: కాబట్టి నీవు కూడా. 


క కామ క్రోధాద్యములగు । నీ మానస వికృతు లుడిపి యేకాంత గుహా 
రాము(డవై నిను వెదకుట । సూ మే; లొండెల్ల నుడుగు సులభవివేకా!' 30 


ప్రతిపదార్థం: సులభవివేకా!= సుఖంగా లభించే వివేకం కలవాడా!; కామక్రోధ+ఆద్యములు+అగు= కామం, (క్రోధం మొదలైన; 
ఈ మానస వికృతులు= ఈ మనస్సునకు చెందిన వికారాలను; ఉడిపి= మాన్ని; ఏక+అంత గుహా+ఆరాముడవు+ఐ= ఏకాంతమైన 
గుహయందు ఆనందించువాడవు అయి; నినున్‌= (నీలోని) నిన్ను; వెదకుట= పరికించి తెలిసికొనుట; మేలు= ఉత్తమము; సూ= 
సుమా; ఒండు+ఎల్లన్‌= ఇతరమంతయును; ఉడుగుము= త్యజించుము, విసర్జించుము. 


తాత్సర్యం: నీవు అమృతారివైతే నీ మానసవికారాలయిన కామం, (క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం 
- అనే దుర్గుణాలను విసర్జించుము. ఏకాంత |ప్రదేశాన నిశ్చల మనస్కుడవై నిన్ను నీవు అన్వేషించుకొమ్ము. అదే 
మేలు. ఇతర వ్యవహారాలు అన్నిటినీ త్యజించుము.' 


విశేషం: ఇక్కడ సులభవివేకా! - అని సంబోధించాడు. వివేకం అందరికీ సులభం కాదు. కొందరి కయితే అది ఎప్పటికీ దుర్లభమే. 
సంస్కారం కారణంగా కొందరికి వివేకం వెంటనే కలుగుతుంది. ఇక్కడ తనయుడు తండ్రి స్వభావాన్ని గుర్తించి, వెంటనే వివేకంతో 
తాను తెల్పిన జ్ఞానమార్గాన పయనించి ఆత్మజ్ఞతతో ముక్తిని పొందుమంటున్నాడు. ముక్తి ప్రాప్తికి వికారరహిత మనస్సు అవసరమనీ, 
ఏకాంతవాసమూ అభిలషణీయమనీ తనయుడి కథనం. 


ఈ ఇతిహాసమే విలక్షణంగా ఆలోచింపజేసేదిగా ఉన్నది. తండ్రి శ్రోత తనయుడు ఉపదేస్ట తండ్రి సంప్రదాయవాది 
ఆనాటికి, తనయుడు ప్రయోగవాది. ప్రయోగానిది సంప్రదాయం మీద పైచేయిగా నిరూపితం కావటం మంచిలక్షణం. లేకుంటే 
మానవ ప్రగతి ఆగిపోతుంది మరి! 


క. అని పుత్రుం డుపదేశిం । చిన జనకుం డట్ల చేసి చెందె సుఖంబున్‌ 
మనుజేంద్ర! యవ్విధము గని | కొని యూందుము సత్యధర్మ కుశలత్వంబున్‌.' 31 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; పుత్రుండు= కొడుకు; ఉపదేశించినన్‌= బోధించగా; జనకుండు= తండ్రి; అట్టు+అ= ఆ 
విధంగానే; చేసి; సుఖంబున్‌= సౌఖ్యాన్ని; చెందెన్‌= పొందాడు; మనుజ+ఇంద్ర!= నరులకు అధిపతీ!; ఆ+విధము= ఆ పద్దతిని; 
కని కొని= పొంది; సత్యధర్మ కుశలత్వంబున్‌= సత్యమందును, ధర్మమందును నేర్పరితనమును; ఊందుము= వహించుము. 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా కొడుకు ఉపదేశించగా తండ్రి కొడుకు ఉపదేశాన్ని (గ్రహించి, ఆ విధంగానే చేసి శాశ్వత 
సౌఖ్యాన్ని అందుకొన్నాడు. కాబట్టి ఓ రాజా! (ధర్మనందనా!) నీవూ ఆ మేధావి ఉపదేశాన్ని అర్థం చేసికొని ఆచరించి 
సత్యప్రవర్తనలోనూ, ధర్మ నిర్వహణంలోనూ నేర్చరివి కమ్ము. 


వ. అని చెప్పిన విని యజాతశత్రుండు శంతనుపుత్రునితో 'జగంబున ధనవంతులు నధనులుం గలిగి 
యుండుదురు. వారలలోన సుఖు లెవ్వరు? దుఃఖు లెవ్వ?రని యడిగిన నక్కురుపితామహుండు 'శమ్యాకుం 
డను నొక్కశాంతిపరాయణ బ్రాహ్మణుండు సంసారంబు వదలవిడిచి కూడు సీరకు నవసియుండునట్టివాండు; 
దొల్లి నాకడకు వచ్చి గోష్టీప్రసంగంబున నుపదేశించిన వచనంబులు గలవు. వాని వినుమవి భవత్రశ్నంబునకు 
నుత్తరంబులై యుండు” నని పలికి యిట్లనియె. 32 


ప్రతిపదార్థం: అని= పైవిధంగా; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; అజాతశత్రుండు= (పుట్టని శత్రువులు కలవాడు) ధర్మరాజు; 
శంతను పుత్రునితోన్‌= శంతనుడి కొడుకు భీష్ముడితో; జగంబునన్‌= లోకమందు; ధనవంతులున్‌= ధనం కలవారు; అధనులును= 
ధనంలేనివారును; కలిగి+ఉండుదురు= ఉంటున్నారు; వారలలోనన్‌= అట్టి ఆ ఇరుతెగలవారిలో; సుఖులు+ఎవ్వరు?= సుఖం 
కలవారు ఎవరు?; దుఃఖులు+ఎవ్వరు?= దుఃఖం కలవారు ఎవరు?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+కురుపితామహుండు= 
ఆ కురువంశపు తాత(గారు); శమ్యాకుండు+అను నొక్క శాంతి పరాయణ (బ్రాహ్మణుండు= శమ్యాకుడు అనే పేరుగల ఒక 
శాంతిని ఆశించే బ్రాహ్మణుడు; సంసారంబు= కుటుంబం; వదలన్‌+విడిచి= తొలగేటట్టు త్యజించి; కూడు+చీరకున్‌= కూటికి 
గుడ్డకు కూడా; నవసి+ఉండునట్టివాండు= కొరవడి ఉండేవాడు; తొల్లి= ముందు; నా కడకున్‌= నా దగ్గరకు; వచ్చి= ఏతెంచి; 
గోష్టి ప్రసంగంబునన్‌= చర్చా సందర్భంలో; ఉపదేశించిన= బోధించిన; వచనంబులు= మాటలు; కలవు= ఉన్నవి; వానిన్‌= ఆ 
మాటలను; వినుము= ఆలకించుము; అవి= ఆ మాటలు; భవత్‌ ్రశ్నంబునకున్‌= నీ ప్రశ్నకు, ఉత్తరంబులు+ఐ= సమాధానాలై; 
ఉండున్‌= ఉంటాయి; అని; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ మేధావి వృత్తాంతం విన్న తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్టా ప్రశ్నించాడు: 'లోకంలో ధనవంతులు, 
నిర్దనులు అని రెండు విధాలుగా జనులు కనిపిస్తుంటారు. వారిలో సుఖవంతు లెవరు? దుఃఖభాజను లెవరు?” 
అనగా దానికి ఆ కురువంశపితామహుడు ఇట్లా సమాధాన మిచ్చాడు. శమ్యాకుడు అనే శాంతికాముకుడైన 
(బ్రాహ్మణుడు ఒకడు కుటుంబాన్ని త్యజించి కూడుగుడ్డకు కూడా కటకటపడుతూ పూర్వ మొకనాడు నా దగ్గరకు 
వచ్చి నాతో గోష్టి నెరపుతూ ప్రసంగవశాన పలికిన పలుకులు కొన్ని ఉన్నాయి. ఆ పలుకులలో నీ ప్రశ్నకు సమాధానాలు 
దొరుకుతాయి” అంటూ ఇట్లా చెప్పాడు. 


విశేషం: లోకంలో ధనమే సుఖశాంతులకు మూలమనే గట్టి అభిప్రాయ మొకటి ప్రాచీనకాలంనుండి పాతుకుపోయి ఉన్నది. 
ఆ అభిప్రాయంలోని సత్యాసత్యాలను తెలియజెప్పటానికి ఉద్దిష్టమైన దీ వృత్తాంతం. 
తే. “ధనము కలిమియు లేమియు. ద్రాసునందు । నిలిపి యెత్తంగ ములు సూపె నిర్దనత్వ 

మెక్కుడై; దాని దిక్కున నెట్టులన్న । వినుము గుణదోషముల భంగి విస్తరింతు. 33 


ప్రతిపదార్థం: ధనము కలిమియున్‌= డబ్బు కలిగి ఉండటం; లేమియున్‌= (ధనం) లేకుండటం; (త్రాసునందున్‌= కాటాలో; 
నిలిపి= ఉంచి; ఎత్తంగన్‌= పైకి లేపగా; నిర్హనత్వము= డబ్బులేమి; ఎక్కుడు+ఐ= అధికమై; దాని దిక్కునన్‌= ఆ లేమి వైపునకు; 
ములు+చూపెన్‌= ముల్లు (త్రాసులోని భారాన్ని నిర్ణయించే పరికరం) జరిగినది - (త్రాసు వంగింది; ఎట్టులు+అన్నన్‌= ఏ విధంగా 
అనినచో; వినుము= ఆలకించుము; గుణదోషముల భంగి= గుణాల దోషాల తీరు; విస్తరింతున్‌= వివరిస్తాను. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 519 


తాత్పర్యం: కలిమి, లేమి - అనే ఈ రెంటిలో ఏది సుఖకరమైనది? అనే ప్రశ్నకు సమాధానంకొరకు ఆ రెంటిలో 
ఏది ఉత్తమమో నిర్ణయించటం కొరకు ఆ రెంటిని త్రాసులో పెట్టి తూచగా త్రాసులోని ముల్లు లేమివైపునకే 
మొగ్గింది. లేమి కలిమి కన్నా ఎట్లా ఉత్తమం? అంటావా? వినుము. ఆ రెండింటిలోగల గుణదోషాలను వివరిస్తాను. 
విశేషం: చూచేవాడినిబట్టి చూడబడే వస్తువు అనేక విధాలుగా అగుపిస్తుంది. చూచే వ్యక్తి సామాన్యుడయినప్పుడు చూడబడే వస్తువూ 
సామాన్య రీతిలోనే గోచరిస్తుంది. అట్లా కాకుండా అసామాన్యుడైనప్పుడు ఆ వస్తువూ అసామాన్యంగా కొత్తగా భాసించే వీలున్నది. 
ఇక్కడ అదే జరిగినది. 
క ధనము గలవాండు మృత్యు వ । దనమున నున్నట్లు భయము దన చిత్తమునం 

దనుకగ నుల్లల నుడుకును । విను శిఖి చోరాదిముఖ్య విషయాపదకున్‌. 34 
ప్రతిపదార్థం: ధనము కలవాండు= ధనవంతుడు; మృత్యువదనమునన్‌= మరణం యొక్క నోటియందు; ఉన్నట్టు= ఉన్న విధంగా; 
భయము= భీతి; తన చిత్తమునన్‌= మనస్సునందు; తనుకగన్‌= తాకగా; శిఖి చోర+అది ముఖ్య విషయ+ఆపదకున్‌= అగ్ని, 
దొంగలు మున్నగు ముఖ్య వస్తువుల వలన విపత్తుకు; ఉల్లలన్‌= ఉల్‌ ఉల్‌ అంటూ (ఉడికేటప్పుడు వచ్చే ధ్వని); ఉడుకును= 
తాపంపొందును; విను= ఆలకించుము. 
తాత్పర్యం: ధనవంతుడు ధనం కారణంగానే మృత్యుముఖంలో ఉన్నట్టుగా నిత్యం భయభ్రాంతులకు లోనౌతూ 
నిప్తువలననో, దొంగలవలననో, కాకపోతే మరొక విధంగానో తన డబ్బు ఎప్పుడు నశిస్తుందో అనే తల్లడపాటుతో 
సుఖశాంతులకు దూరమై జీవనం సాగిస్తూ ఉంటాడు. 
విశేషం: నరుడు సుఖశాంతుల కోసమే ధనార్జన చేస్తాడు. ప్రారంభదశలో ధనంవలన సుఖమూ, తద్ద్వారా శాంతీ లభిస్తాయి. 
అయితే ఈ ఆర్జనాపరమైన ఆశ పెరిగిపోతూ ధనం కూడా అమితంగా ఒనగూడినప్తుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అంటే 
ఆ ధనమే నరుడి సుఖశాంతులకు హానికరంగా పరిణమిస్తుంది. 
క కోపంబును లోభంబును । నేపారి మనంబు గలంప నెప్పుడు. జింతా 

తాపంబు నొందు సధనుం । డాపదగా కవ్విధము సుఖావహమగునే? 35 
ప్రతిపదార్థం: సధనుండు= ధనంతోఉన్నవాడు; కోపంబును= కోపమూ; లోభంబునున్‌= పేరాసయు; ఏపారి= పెరిగి; మనంబు= 
మనస్సు; కలయన్‌= కలచివేయగా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; చింతా తాపంబున్‌= దిగులువలన కలిగే, ఉడుకును; ఒందున్‌= 
పొందుతాడు; ఆ+విధము= ఆ పద్దతి; ఆపద+కాక= దుఃఖకర పరిస్థితి కాక; సుఖ+ఆవహము+అగునే?= సుఖాన్ని కలిగించేది 
అవుతుందా? (కాదు). 
తాత్సర్యం: డబ్బు కారణంగా నరుడు కోపానికీ, అత్యాశకు లోనై ముందు మనస్సు పాడుచేసికొంటాడు. మనస్సు 
నిరంతరం కలతతో ఉన్నప్పుడు దిగులూ విచారం తప్పవు. ఈ స్థితి, దుఃఖం కాకుండా సుఖమా? 
విశేషం: సుఖశాంతులు అనేవి మనస్సుకు చెందిన అనుభవాలు. డబ్బు పెరిగినప్పుడు మానవసంబంధాలలో మార్పులు వస్తాయి. 


కోపతాపాలు అధికమౌతాయి. పైగా ఈ ధనం కూడే కొద్దీ లోభమూ పెరుగుతూ ఉంటుంది సాధారణంగా. దానితో మనస్సు 
కలత చెంది వేదనలు మిగులుతాయి. ఇది ధనవంతుడి స్థితి. దీనిని సుఖమని ఒప్పుకోలేము. 


ఇక నిర్హనుడి స్థితిగతులను వివరిస్తున్నాడు. 
క  ఎచ్లోటనైన నధనుండు । విచ్చలవిడి నుండు; లేదు వెల పించుకయుం; 
బొచ్చెపుంజందం బొల్లండు; । మెచ్చరె సురలైనణ? బలుకు మృదువై యుండున్‌. 36 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధనుండు= డబ్బులేనివాడు; ఏ+చోటన్‌+ఐనన్‌= ఏ స్థలంలోనైనా; విచ్చలవిడిన్‌= అధిక స్వేచ్చతో; ఉండున్‌= 
నిలుచును; వెణపు+ఇంచుకయున్‌= భయం కొంచెం కూడా; లేదు= ఉండదు; పొచ్చెము+చందంబు= కపటపద్దతి; ఒల్లండు= 
అంగీకరించడు; పలుకు= మాట; మృదువు+ఐ= మెత్తనిదై; ఉండున్‌= ఉంటుంది; సురలైనన్‌= దేవతలయిననూ; మెచ్చరె?= 
పొగడరా? 


తాత్పర్యం: నిర్హనుడు ఎక్కడైనా స్వేచ్చగా ఉండగలడు. కొంచెం కూడా భయముండదు. కపట(ప్రవర్తన 
అంగీకరించడు. మాట మృదువుగా ఉండటంతో జనప్రియుడుగా మారే వీలుంటుంది. ఇన్ని సుగుణా లున్నప్పుడు 
దేవతలైనా ఆ నిర్రనుడిని మెచ్చుకోవలసిందే! 


విశేషం: ధనాశలేని కారణాన జీవితంలో కపట ప్రవృత్తికి అవసరం ఉండదు. మాటలో మార్దవంవలన (బ్రతుకు సుఖమయంగా 
ఉంటుంది. 


క. లోకము చందము గనికొని | యీ కాన(గ నగు ధనాదు లెల్లను గాల 
వ్యాకులత. బొంద గలయవి । గాకుండమి యెటిగి విడుపు గడు€ జదు రెందున్‌. 37 


ప్రతిపదార్థం: లోకము చందమున్‌= లోకము యొక్క తీరు తెన్నులు; కనికొని= (గ్రహించి; ఈ కానంగన్‌+అగు= ఈ కనిపించే; 
ధన+ఆదులు+ఎల్లను= డబ్బు మొదలైనవి అన్నీ; కాలవ్యాకులతన్‌= కాలంవలన నాశనమును; పొందన్‌+కల+అవి+కాక+ఉండమి= 
చెందేవికాకుండా ఉండలేని స్థితి (చెందే తీరవలసిన స్థితిని); ఎజింగి= గ్రహించి; విడుపు= ఎడబాటు-ధనంనుండి; ఎందున్‌= 
ఎక్కడైనా; కడున్‌= మిక్కిలి; చదురు= నేర్పు. 


తాత్సర్యం: లోకంలోని తీరు తెన్నులు గ్రహించి, మన ఈ కన్నులకు అగుపించే డబ్బూదస్కం మొత్తం చివరకు 
కాలప్రభావాన నశించక తప్పనివే అనే జ్ఞానంతో డబ్బునుండి ముక్తి పొందటం ఎప్పుడైనా ఎక్కడైనా నేర్పరితనమే. 


విశేషం: సృష్టిలో పుట్టిన (ప్రతిదీ గిట్టేదే. కాలం దేనినీ మిగల్చదు. అటువంటప్పుడు మనిషీ నశిస్తున్నాడు. ఇది లోకస్థితి. ఈ 
చందం గమనించి నరు డార్డించే డబ్బుకూ కాలంచేతిలో నాశనం తప్పదు అనే జ్ఞానం కలిగి డబ్బుకు దూరంగా జీవించటం 
నేర్పు. చివరకు పిండితార్థ ప్రతిపాదకంగా ఒక పద్యం. 


క. _ ధనవత్వము దుఃఖుకరం । బని కని తత్కాంక్ష విడుచు నతని కధనతా 
జనితాత్మాధీనత్వం | బనుపమ సౌఖ్యంబు సేయు నక్షీణముగన్‌.” 38 


ప్రతిపదార్థం: ధనవత్త్యము= డబ్బుగలవాడితనం; దుఃఖకరంబు+అని= దుఃఖాన్ని కలిగించేది అని; కని= తెలిసి; తద్‌ కాంక్ష= 
ఆ కోరిక; విడుచు+అతనికిన్‌= వదలేవానికి; అధనతా జనిత+ఆత్మ+అధీనత్వంబు= నిర్హనత్వం వలన కలిగిన తనకు 
(తాను)లోబడిన తనం; అక్షీణముగన్‌= నశించకుండా; అనుపమ= సాటిలేని; సౌఖ్యంబు+చేయున్‌= సుఖం కలిగిస్తుంది. 


తాత్సర్యం: నరుడు డబ్బుకలిగి ఉండటం దుఃఖహేతువు - అనే జ్ఞానం కలిగి, డబ్బు మీది కోరికను 
విడిచిపెట్టినప్పుడు ఆ లేమి కారణంగా తన అధీనంలో తాను ఉండగలడు. ఈ ఆత్మాధీనత్స మనేది ధనవంతుడికి 
అసాధ్యం. ముందుగా అతడు ధనానికి అధీనుడైతే తప్ప ఆ ధనవత్త్యం కొనసాగదు మరి! కాగా ఈ ఆత్మాధీనత్వ 
మనే ఒక్క లక్షణంవలన సాటిలేని సుఖశాంతులు మనిషి పొందగలుగుతాడు.” 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 521 


విశేషం: ఇక్కడి ఆత్మాధీనత్వమనే ఈ లక్షణం నరులలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రయోజనాకాంక్షిగా ఉన్న (ప్రతివాడూ 

ఆత్మాధీనత్వాన్ని తనకు తాను అధిపతిగా ఉండగలిగినతనాన్ని వదులుకోవలసినవాడే. ప్రయోజనాలన్నీ లోకాన సామాన్యంగా 

ధనానికి ప్రతిరూపాలే. కాబట్టి ధనాశ వదలితే ఇక వదిలించుకొనవలసింది ఏదీ మిగులదు. 
భీష్ముడు ధర్మజునకు మంకి యను బ్రాహ్మణుని చరిత్రంబు సెప్పుట (సం ॥ 12-171-4) 

వ. అని చెప్పె ననిన విని ధర్మతనయుండు పితామహుతో 'ధన తృష్టాభిభూతుండగు పురుషుం దేమిట 
సుఖియగు?” ననుటయు నయ్యమరనదీనందనుండు “ధనార్జనంబుతోడి విసువుటం బుట్టిన విడుపున 
సుఖంబు గలుగు నయ్యర్ధంబు. దెలిపెడునది యొక్క యితిహాసంబు గలదు విను'మని యిట్లనియె.39 

ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పెన్‌= శమ్యాకుడు పలికాడు; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మతనయుండు= 

ధర్మరాజు; పితామహుతోన్‌= తాతతో; ధనతృష్టా+అభిభూతుండు+అగు= డబ్బుమీది పేరాసచేత (ఆ(క్రమించబడిన); పురుషుండు= 
నరుడు; ఏమిటన్‌= దేనితో; సుఖి+అగున్‌= సుఖం కలవాడు బౌతాడు?; అనుటయున్‌= అనగా; ఆ+అమర నదీనందనుండు= 

ఆ దేవతల నది (గంగా) కొడుకు (భీష్ముడు); ధన+ఆర్జనంబుతోడి విసువుటన్‌= డబ్బు సంపాదించటంతో (కలిగే) విసుగుదల 

వలన; పుట్టిన= కలిగిన; విడుపునన్‌= ఎడబాటుతో; సుఖంబు+కలుగున్‌= సౌఖ్యం సిద్దిస్తుంది; ఆ+అర్థంబున్‌= ఆ విషయమును; 

తెలిపెడు+అది= తెలియజేసేది; ఒక్క= ఒక; ఇతిహాసంబు= జరిగిన కథ; కలదు= ఉన్నది; వినుము= ఆలకించుము; అని; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 

తాత్పర్యం: ఈ విధంగా శమ్యాక వచనాలు విన్న తరువాత, ధర్మరాజు మరొక ప్రశ్న తన తాతకు వేశాడు. 

'డబ్బుమీద పేరాసకు లోనైనవాడు ఎప్పుడు ఏ విధంగా సుఖం పొందుతాడు?” అనేది ఆ ప్రశ్న. దానికి తాతగారి 

సమాధానం చాలా సూటిగా ఉన్నది. “ఏమీ లేదు! ధనార్జనలో విసిగివేసారి దానినుండి ముక్తిని (ఎడబాటు) 

పొందినపుడే వాడి కిక సుఖం లభిస్తుంది. ఈ అంశాన్ని తెలిపే కథ ఒకటి ఉన్నది వినుము.” అంటూ ఇట్టా 
అన్నాడు. 

విశేషం: ఆశ వేరు, పేరాస వేరు. ఆశ అవసరమే, పేరాశ - తృష్ణ మనిషిని దుఃఖంలో ముంచుతుంది. తృష్ణ అంటే దాహం, 

అది తీరని దాహం. దానినుండి విడివడటమే సుఖం. 

సీ, మంకి నాంబరంగు బ్రాహ్మణుడు ధనేచ్చమై । వర్తించు శిక్షింపవలయునట్టి 
గుజ్జుదోయిని జట్టిగొని ప్రీతి లంకించి । యుండ లంకియతోన గండు మీటి 
పాటి నక్కోడియల్‌ పడియున్న గనపలొ । ట్టేనుంగు పై నది యెగసి పవ 
నుభయ పార్శ్వంబుల నురిపోసిన ట్లవి । వ్రేలి చచ్చిన జూచి విఫ్రుం డడలి 


తే. “రత్నములు. బోని వత్సతరంబు లకట! । వ్రేలుచున్నవి లొట్టేన్లు వెంట దవిలి' 
యనుచు నిర్వేద మొంది యిట్లనియె దన్ను( | గరుణతోడం గనుంగొను నరులతోడ. 40 


ప్రతిపదార్థం: మంకినాన్‌= మంకి అనగా; పరంగు= ఉండు; బ్రాహ్మణుండు= విప్రుడు; ధన+ఇచ్చమైన్‌= డబ్బుమీది కోర్కెతో; 
వర్తించున్‌= ప్రవర్తిస్తాడు; శిక్షింపన్‌+వలయు+అట్టి= (పనిపాటులు) నేర్పవలసినట్టి; గుజ్జుదోయిని= కోడెల జంటను; జట్టిన్‌+కొని= 
అమ్మకంలో కొని; ప్రీతిన్‌= (ప్రేమతో; లంకించి+ఉండన్‌= (ఒకదానితో మరొకటి) జతచేసి ఉండగా - కట్టుత్రాటితో కట్టివేసిఉండగా; 
లంకియతోన= కట్టు (త్రాటితోనే; ఆ+కోడియల్‌= ఆ కోడెదూడలు; గండు మీటి= సామర్థ్యం హెచ్చి; పడి+ఉన్న= పడుకొనిఉన్న; 
గనప= పెద్ద; లొట్టె+ఏనుంగుపై= ఒంటెపై - మీదుగా; పాటెన్‌= పరుగెత్తింది; అది= ఆ ఒంటె; ఎగసి= లేచి; పఖువన్‌= పరుగెత్తగా; 
ఉభయపార్శ్యంబులన్‌= (దాని) రెండువైపులా; ఉరిపోసినట్లు= ఉరివేసినట్టుగా; అవి= ఆ కోడెలు రెండు; వ్రేలి= వ్రేలాడి; చచ్చినన్‌= 
చావగా; చూచి= కని; విఫ్రుండు= (బ్రాహ్మణుడు; అడలి= భయపడి;రత్నములున్‌+పోని= రత్నాలవంటి; వత్సతరంబులు= 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోడెదూడలు; అకట!= అయ్యో!; లొట్టె+ఏన్లు వెంటన్‌= ఒంటెవెంట తగుల్కొని; (వ్రేలుచున్నవి= (వ్రేలాడుతున్నాయి; అనుచున్‌= 
అనుకొంటూ; నిర్వేదము+ఒంది= విరక్తి చెంది; తన్నున్‌= తనను; కరుణతోడన్‌= దయతో; కనుంగొను నరులతోడన్‌= చూచే 
మనుష్యులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: మంకి అనే పేరుగల బ్రాహ్మణు డొకడు ధనాశతో జీవిస్తూ ఉండేవాడు. ధనార్జనకొరకే, అతడు 
పనిపాటులు నేర్పవలసిన కోడెదూడలను కొని, రెంటిని ఒకే తాటితో (మెడలకు) కట్టి ఉంచాడు. ఆ దూడలు 
చురుకుపుట్టి హఠాత్తుగా రెండూ కలిసి పరుగెత్తుతూ త్రోవలో పడుకొని ఉన్న పెద్ద ఒంటెమీదుగా ఒంటెకు అటు 
ఒకటి ఇటు ఒకటిగా దాటబోయాయి. వాటి అలజడికి ఆ ఒంటె కూడా పైకి లేచి పరుగెత్తటం మొదలు పెట్టింది. 
ఆ ఎత్తైన ఒంటెకు ఇరువైపులా ఈ కోడెల జంట మెడకున్న పలుపుత్రాటితో పైకి లేచింది. మెడకున్న పలుపే 
ఉరికాగా కోడెలు రెండూ చచ్చి (వ్రేలాడాయి. క్షణాలలో ఇదంతా జరిగిపోవటంతో ఆ మంకి విప్రుడు “అయ్యో! 
రత్నాలవంటి కోడెలు క్షణంలో శవాలుగా మారిపోయి ఒంటెకు అటూ ఇటూ (వ్రేలాడుతున్నాయే!' అని మనస్సున 
నిర్వేదం పుట్టగా, తనను దయతో జాలితో చూస్తున్న జనాన్ని ఉద్దేశించి ఇట్టా అన్నాడు. 


నిశేషం: నరుడు వాంఛించింది ధనాన్ని, సిద్ధించింది అతడికి పెద్ద నష్టం. దీనిలో అతడి ప్రమేయ మేమీ లేదు. అంతా దైవనిర్లయమే. 


తె. సారమతిం బరికింపంగ6 బౌరుషంబు । కంటె దైవంబు ముఖ్యంబు గార్యసిద్ది; 
కెచట నేనియు. బౌరుష మెసకమెసంగె । నేని యది దైవదత్తంబ యింత నిజము. 41 


ప్రతిపదార్థం: సారమతిన్‌= (శ్రేష్టమైన బుద్దితో; పరికింప(గన్‌= పరీక్షించగా; కార్యసిద్ధికిన్‌= పని నెరవేరటానికి; పౌరుషంబు కంటెన్‌= 
పురుష 'ప్రయత్నంకంటి; దైవంబు= భాగ్యం, అదృష్టం; ముఖ్యంబు= (ప్రధానం; ఎచటన్‌+ఏనియున్‌= ఎక్కడైనా; పారుషము= 
పురుషకారము; ఎసకము+ఎసలాన్‌+ఏని= (ప్రకాశించినదేని; అది= అట్టవటం; దైవదత్తంబు+అ= భాగ్యంచేత ఈయబడిందే; 
ఇంత= ఇది; నిజము= సత్యం. 

తాత్సర్యం: తొందరపాటు, పక్షపాతం లేకుండా (శ్రేష్టమైన బుద్దితో ఆలోచించి చూస్తే కార్యసిద్ది జరగాలంటే మానవ 
యత్నంకంటే దైవబలమే ముఖ్యం. ఎక్కడయినా ఎప్పుడయినా మానవయత్నం ఫలించినట్లు కనిపించినా నిజానికి 
అది దైవానుగ్రహమే తప్ప అన్యం కాదు. 

విశేషం: నరుడు కరణం, దైవం కర్త. (కరణం= ఉపకరణం పనిముట్టు. కర్త= చేసేవాడు.) 

వ. కావున. 42 
తాత్సర్యం: కాబట్టి. (కార్యసిద్దికి మానవయత్నంకంటే దైవబలమే ప్రధానం కాబట్టి.) 


క, మనమునకు సుఖము గోరెడు । జనులకు నర్దక్రియా విశారద భంగుల్‌ 
పొనుపడ విడిచి భరము లే । కునికియ యూహించి చూడ నుర వెబ్బంగిన్‌.' 43 


ప్రతిపదార్థం: మనమునకున్‌= మనస్సుకు; సుఖము+కోరెడు జనులకున్‌= సౌఖ్యం కాంక్షించే నరులకు; అర్థక్రియా విశారద 
భంగుల్‌= వ్యవహారాలలో, చేష్టలలో సమర్థమైన తీరులను (గొప్ప యత్నాలను); పొనుపడన్‌= తగ్గించి; విడిచి= వదలి; భరము 
లేక+ఉనికి+అ= భారము (బరువు) లేకుండా ఉండటమే; ఊహించి చూడన్‌= ఆలోచించి చూస్తే; ఏ+భంగిన్‌= ఏ విధంగానైనా; 
ఉరవు= శ్రేష్టం, ఉచితం. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 523 


తాత్పర్యం: సుఖమే పరమార్థమైనపుడు ఆ సుఖం దైవదత్తం తప్ప పురుషప్రయత్నం వలన సాధ్యంకాదని 
తేలిపోయినప్పుడు, నరుడు తన సర్వకార్యక్రమాలను, చేష్టలను, నైపుణ్యాలను పక్కకుపెట్టి, భారమంతా దైవం 
మీదే మోపి, తాను బరువు తీరి ఏ భారం మీదవేసికొనకుండా ఉండటమే ఉచితం.” 


విశేషం: చేసినా చేయకపోయినా ఒకటే, అనే స్థితిలో పెద్దగా ప్రయత్నం చేయకపోవటమే ఉచితం. మనస్సు భారం లేకుండా 
తేలికగా ఉంటుంది. దైవదత్తమైనది నరుడిని చేరి తీరుతుంది. 
వ. అనిపలికి యుద్దామంబైన కామంబు విడుపువడకున్న( జిత్తంబునకు నిర్వ్యతి గలుగునే? యను విచారంబు 
పుట్టి తదీయోత్సారణం బూహించి యా చిత్తధర్మంబు నుద్దేశించి. 44 
ప్రతిదార్థం: అని= సై విధంగా; పలికి= చెప్పి; ఉద్దామంబు+ఐన= తీవ్రమైన; కామంబు= కోరిక; విడుపు+పడక+ఉన్నన్‌= 
వదలిపోకున్నచో; చిత్తంబునకున్‌= మనస్సునకు; నిర్హృతి= ఆహ్లాదం; కలుగునే?= ఏర్పడునా?; అను విచారంబు= అనే ఆలోచన; 
పుట్టి= కలిగి; తదీయ+ఉత్సారణంబు= దాని తొలగింపు; ఊహించి= యోచించి; ఆ+చిత్త ధర్మంబును= ఆ మనస్సుయొక్క 
స్వభావమును; ఉద్దేశించి= లక్షించి, లక్ష్యంగా ఉంచుకొని. 
తాత్సర్యం: మనస్సుకు ఆహ్లాదం కలగాలంటే తప్పకుండా అది కోర్కెల తీవ్రతతో నిండి ఉండకూడదు. కోర్కెల 
తీవ్రతను మనస్సునుండి తోసివేయాలంటే ఏమి చేయాలి? - అనే ఆలోచనతో ఆ మంకి బ్రాహ్మణుడు తన 
మనస్సును గుర్తించి దానితో ఇట్లా ప్రసంగించబోతున్నాడు. 
విశేషం: 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః' అనేది ఉపనిషద్‌ వాక్యం. సుఖ దుఃఖాలు మనోధర్మాలు. కాగా 
మనస్సును స్వాధీనపరచుకొంటె సుఖదుఃఖాలూ స్వాయత్తమైనట్లే! 
క  'నీ మూలం బే నెటింగితి.।; గామమ! సంకల్పమునన కలిగెదు సంక 
ల్వ్పామర్శరహితమగు చే । తోముద్రం దాల్తు నేను దుది యది నీకున్‌. 45 


ప్రతిపదార్థం: కామమ!= ఓ కోరికా! నీ మూలంబు= నీ కారణము; ఏన్‌= నేను; ఎటింగితిన్‌= తెలిసికొన్నాను; కామమ!= 
ఓ కోరికా!; సంకల్పమునన్‌+అ= భావనచేతనే; కలిగెదు= పుట్టెదవు; సంకల్ప+ఆమర్శ రహితము+అగు= భావన స్పర్శ లేనిదగు; 
చేతస్‌+ముద్రన్‌= మనస్సుయొక్క స్థితిని; నేను; తాల్తున్‌= ధరిస్తాను - వహించెదను; అది= ఆ మనోముద్ర; నీకున్‌= 
(కామమునకు); తుది= చివర సమాప్తి నాశనం. 


తాత్పర్యం: మంకి తన మనస్సుతో ప్రసంగిస్తున్నాడు: ఓ కోరికా! నీ మూలాన్ని కనుగొన్నాను. నీవు సంకల్పం 
నుండి జన్మిస్తున్నావు. కాబట్టి నేను సంకల్ప స్పర్శ ఉండని మనోముద్రను వహించి నిన్ను నశింపజేస్తాను.” 


విశేషం: మనస్సును సంకల్పరహితంగా చేయగలిగితే ముక్తి సిద్దించినట్లై, 
వ. అని కామం బనునది గోర్కి గావునం గోర్కి యొప్పమి దేటపటుపం దలంచి. 46 


ప్రతిపదార్థం: అని= అని పలికి; కామంబు+అనునది= కామము అని పిలువబడేది; కోర్కి+కావున్‌= కోరిక కాబట్టి; కోర్కి+ఒప్పమి= 
కోర్కెయొక్క అనౌచిత్యము - తగనితనము; తేటపణుపన్‌= స్పష్టపడేటట్టుగా చేయటానికి; తలంచి= ఆలోచించి. 


తాత్సర్యం: కోర్కె ఏ విధంగా అనుచితమో స్పష్టపరచే అభిప్రాయంతో తన ఆలోచనను కొనసాగిస్తున్నాడు. 


524 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తే సొమ్ము గోరినయంతన సుఖము గలుగ; । దది యుపార్దింపంగా సిద్దియగుట నిజమె? 
కలిగెనేని యనేక చింతల నొనర్షు(। జెడుట చావుతో. దుల్య మయ్యిడుమ యేల? 47 


ప్రతిపదార్థం: సొమ్ము= ధనమును; కోరిన+అంతన్‌+అ= కోరినంతనే; సుఖము= సౌఖ్యం; కలుగదు= పుట్టదు; అది= ఆ సొమ్ము; 
ఉప+ఆర్టింప(గాన్‌= సాధించగా ; సిద్ది+అగుట= నెరవేరుట; నిజము+ఎ?= సత్యమా? (సందేహము); కలిగెను+ఏని= సిద్దించెనేని; 
అనేకచింతలన్‌= పెక్కు వెతలను; ఒనర్చున్‌= ఒనగూర్చును - తెచ్చి పెట్టును; చెడుట= సిద్దింపకుండటం; చావుతోన్‌= మరణంతో; 
తుల్యము= సమానము; ఆ+ఇడుమ+ఏల?= ఆ కష్టం ఎందుకు? 


తాత్పర్యం: సుఖ ప్రాప్తికి ధనం మూలం గావచ్చును. అయితే ఆ ధనం కోరినంతనే సిద్ధించదు. దానికై యత్నించాలి. 
యత్నిస్తే సిద్దిస్తుందని నిశ్చయముండదు. సడ సిద్దించవచ్చును. లేకుంటే లేకపోవచ్చును. అయితే సిద్లిస్తే ఆ 
ము కా ధయ కన థి 
ధనంతోపాటు ఎన్నో వెతలూ వెన్నంటి ఉంటాయి. అసలు సిద్దించలేదంటే ఆ ఓటమి చావుతో సమానం. కాబట్టి 
ముందూవెనుకా అటూ ఇటూ అన్నివైపులా దుఃఖాలనే కలిగించే సొమ్ముకై సంకల్పించట మెందుకు? 


నిశేషం: కేవలం కోర్కెతో సుఖం లేదు. నిజమే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మంకి చెప్పదలచిందేమిటంటే కోర్కెను 
నెరవేర్చుకోవటంలోనూ నిజంగా సుఖం ఉండదని, పైగా యత్నించి ఓడితే ఆ ఓటమి మరణం వంటిది. నిజమే మరి! 


వ. ఇచ్చా నిరసనంబు సుఖం'బని వెండియు. 48 
ప్రతిపదార్థం: ఇచ్చా నిరసనంబు= కోర్కెను తిరస్కరించటం; సుఖంబు+అని= సంతోషమని; వెండియున్‌= మరియు. 
తాత్సర్యం: కోర్కెను తిరస్కరించటంలోనే నిజమైన సుఖమున్నది. కోర్కెలు లేని మనస్సు ముక్తమే - అనుకొని. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క, _'శోకశ్రమ తృష్టలకున్‌ । నీ కలిమియ యోల మగుట నీ కగపడు వా( 

డే కర్తవ్యము గానం । డో కామమ! నిన్ను దొజ6గి యుండెద సుఖినై. 49 


ప్రతిపదార్హం: ఓ కామమ!= ఓ కోరికా!; శోక శ్రమ తృష్లలకున్‌= ఇష్టనాశనంవలన దుఃఖానికి, అలసటకు, పేరాసకు - ఈ 
మూడిటికీ; నీ కలిమి+అ= (నీవు ఉండుటే) నీ ఉనికియే; ఓలము+అగుటన్‌= రహస్య స్థావరం కాబట్టి; నీకున్‌; అగపడువా(డు= 
గోచరించేవాడు-నీ పాలిటబడినవాడు; ఏ కర్తవ్యము= ఏ చేయవలసిన పనినీ; కానండు= చూడడు; నిన్నున్‌; తొజంగి= వదలి; 
సుఖినై= సుఖం కలవాడనై; ఉండెదన్‌= జీవిస్తాను. 


తాత్సర్యం: (మంకి ఇంకా కామంతోనే మాట్లాడుతున్నాడు.) 'ఓ కామమా! లోకంలో ఇష్టనాశనంవలన కలిగే 
దుఃఖానికి, ధనార్జనకై పడే (శ్రమకీ, ఆర్జితమైన దానితో తృప్తిపడక ఇంకా ఇంకా ఆర్జించాలనే తపనకీ నీవే 
మూలస్మానానివి. నీవు ఆవహించిన వాడిని మరేదీ పట్టదు. కాబట్టి నిన్ను విడవటంలోనే సుఖం లభిస్తుంది. 


విశేషం: శోకమూ దుఃఖమే అయినా, రెంటికీ భేదం ఉన్నది. ఇష్టజనం ఎడబాటువలన కలిగే దుఃఖం శోకం. ఆశ ముదిరితే 
తృష్ణగా మారుతుంది. ఆశ లేకుండా జీవించటం ఎట్టా సాధ్యమనిపిస్తుంది గాని, తృష్టతో బ్రదకటం మాత్రం దురంతమైన అనుభవం. 


క. నీ వాస పటుప ధనములు । గావించెద. బో వినాశకముల నుడుపంగా 
నీ వశమె? కాన నీ చెడు । టే వగపుం దేదు పెనుపదే దైన్యంబున్‌? 50 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 525 


ప్రతిపదార్థం: నీవు= (కామాన్ని ఉద్దేశించిన పలుకు) ఓ కామమా! నీవు; ఆస పణుపన్‌= ఆశపెట్టగా; ధనములు= సంపదలు; 
కావించెదన్‌+పో= సంపాదించితిని పో; వినాశకములన్‌= చేటులను; ఉడుపన్‌+కాన్‌= నశింపజేయటం; నీ వశము+ఎ?= నీ 
అధీనమా? (నీకు సాధ్యమా) కాదు; కానన్‌= కావున; నీ చెడుట= నీ యొక్క నశింపు; ఏ వగపున్‌+తేదు= ఏ దుఃఖాన్ని కలిగించదు; 
ఏ దైన్యంబున్‌= ఏ దీనత్య్వాన్ని, దిక్కులేనితనాన్ని; పెనుపదు= పెంచదు. 
తాత్సర్యం: నీవు ఆశపెట్టిన కారణాన, తీవ్రంగా కష్టించి సొమ్ము ఆర్టించినా అనంతరం దాపురించే కష్టపరంపర 
దానిని దాచటానికి రక్షించటానికి పడవలసిన పాట్లు మిగిలే ఉంటాయి. ఈ కామం, ఆ కష్టపరంపర నుండి 
చేటులనుండి నరుడిని రక్షించలేదు. కాబట్టి నిన్ను నిరసించటంవలన ఏ దుఃఖమూ ఏర్పడదు. కొత్తగా ఏ దుర్షశా, 
దైన్యమూ ఆవహించదు. 
విశేషం: కామానికి తల ఒగ్గితే ఒక దుఃఖం అదనంగా నరుని చేరటం తప్ప సుఖముండదు. దుఃఖంనుండి దుఃఖాన్ని 
చేరుకొనటంకంటె అసలు ఆ కామాన్నే (త్రోసిరాజంటే సుఖంగా ఉండవచ్చును. 
చ. సులభమొ దుర్లభంబొ యని చూడ నెటుంగవు గన్నదానిపై 

నలముదు కామమా! యిడుమ లంద(గ జేయుదు నిండు టేమిటం 

గలుగదు నీకు నీతెజ గగాధ రసాతల భంగి నీవు స 

న్పొలమున బోవకుండ నిను బుచ్చెద బచ్చెన రూపు పోకలన్‌. 51 
ప్రతిపదార్థం: కామమా!= ఓ కోరికా!; సులభమొ= సుఖంగా లభించేదో; దుర్హభంబొ= దుఃఖంతో లభించేదో; అని 
చూడన్‌+ఎణుంగవు= అని గమనించటం తెలియవు; కన్నదానిపైన్‌= చూచిన దానిమీద; అలముదు(వు)= చుట్టుకొందువు; 
ఇడుమలు+అందంగన్‌+చేయుదు(వు)= కష్టములు పొందేటట్లు చేస్తావు; నీకున్‌; ఏమిటన్‌= దేనితోడనూ; నిండుట= పూర్తి కావటం; 
కలుగదు= ఉండదు; నీ తెజు(గు= నీ పద్దతి; అగాధ రసాతలభంగి= లోతైన పాతాళం వంటిది; నీవు చన్‌+పొలమునన్‌= నీవు 
వెళ్ళే చోట; పోవక+ఉండన్‌= వెళ్ళకుండ; నినున్‌= నిన్ను; బచ్చెనరూపు పోకలన్‌= రంగు (తోడి) ఆకారపు రీతులలో; పుచ్చెదన్‌= 
పెరికెదను, తొలగిస్తాను. 
తాత్సర్యం: ఓ కామమా! నీ దృష్టి నీదిగాని, నీ కన్నుపడిన వస్తువు సులభమో కాదో నీవు పట్టించుకొనవు. 
అమాంతంగా దానిని ఆక్రమించి స్వాధీనపరచుకొనాలని చూస్తావు. ఆ విధంగా నరుడిని కష్టాలపాలు చేస్తావు. 
అగాధమైన పాతాళ లోకంవలె నీవు ఎన్ని కబళించినా నిండవు. ఇంకా పూర్తి కావలసింది మిగిలే ఉంటుంది. 
కాబట్టి నీవు వెళ్ళేదారిలో వెళ్ళకుండా, నీకు దూరంగా ఉండి, నిన్ను రంగుతో ఏర్పడిన ఆకారాన్ని తొలగించినట్లు 
తొలగించి రూపుమాపుతాను. 
నిశేషం: కామం పూరించే కొద్దీ మళ్ళీ ప్రకోపిస్తూనే ఉంటుంది. అందువలననే అంటారు పెద్దలు “న జాతు కామః కామానా 
ముపభోగేన శామ్యతి” అని. కామం కోర్కెల అనుభవాలతో ఎప్పటికీ తీరదని పై మాట తాత్పర్యం. రంగుతో ఒక ఆకారాన్ని 
ఏర్పరచినపుడు తిరిగి ఆ ఆకారాన్ని రూపుమాపటమూ సంకల్ప బలమున్నప్పుడు సాధ్యమే. కామాన్ని ఆ విధంగా నశింపజేస్తాడట 
నుంకి, స్థిర సంకల్పు డతడు. 
తే. ధనము చేటున విసివి నామనము నిన్ను । నెడలవిడిచెనో కామమ! యేను శాంతి 

దాంతి సత్యక్షమాభూతదయలC జెంది | నాడ; లోభాదు లందవు నన్ను నింక. 52 


ప్రతిపదార్థం: ఓ కామమా!= ఓ కోరికా!; ధనము చేటునన్‌= సొము a నాశనంతో (కోడెదూడల చావు); విసివి= విసిగి, అలసటచెంది; 
నా మనము= నా మనస్సు; నిన్నున్‌; ఎడలన్‌ విడిచెన్‌= తొలగ వదలింది; ఏను= నేను; శాంతి దాంతి సత్యక్షమా భూతదయలన్‌= 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోపం లేమిని, కర్మేంద్రియ నిగ్రహాన్ని, నిజమును, ఓర్పును, ప్రాణులయెడ కరుణను - ఈ అన్నిటిని; చెందినాండన్‌= 
పొందినవాడను; ఇంకన్‌= ఇకమీదట; నన్నున్‌; లోభ+ఆదులు= లోభం మొదలైనవి; అందవు= పొందవు. 


తాత్సర్యం: ఓ కామమా! నీవెంట పరుగెత్తి దైవం (ప్రతికూలించిన కారణాన ధననాశనం పొంది, విసిగి వేసారి 
ఉన్న నేను నిన్ను సంపూర్ణంగా తిరస్కరించాను. కామతిరస్కారంతో నాలోని కోపం నశించింది. ఇంద్రియ నిగ్రహం 
కలిగింది. ఓర్పు నెలకొన్నది. ప్రాణులయెడ కరుణ పాదుకొన్నది. కాబట్టి ఇకపై నన్ను నీ తోబుట్టువులైన లోభము 
యొక్క గుణాలు కూడా స్పృశించలేవు. 


నిశేషం: కామమొక్కటి తొలగిపోతే మిగిలిన చెడుగులన్నీ స్వయంగా దూరీకరించబడతాయి. కామమే సర్వదోషాలకూ నిలయం. 


తే. కామ సుఖ దివ్య సుఖములు కాంక్ష దొజంగు । మేలి షోడశాంశంబునం బోలలేవు 
గాన కామమ! నిను శత్రు కరణి. జంపి । బ్రహ్మపురమున నుండెద రాజు బోలె.” 53 


ప్రతిపదార్థం: కామమ!= ఓ కోరికా!; కామ సుఖ దివ్య సుఖములు= కోర్కెవలన సౌఖ్యం, దేవలోక సౌఖ్యము ఈ రెండు 
సౌఖ్యాలు; కాంక్ష4-తొబుగు మేలి షోడశాంశంబునన్‌= కోర్కెను విడవటం (అనే సుఖం) యొక్క గొప్ప పదహారవ భాగంతో; 
పోల లేవు= సరితూగలేవు; కానన్‌= కావున; నిను= నిన్ను; శత్రుకరణిన్‌= పగవాడినివలె; చంపి= నశింపచేసి; (బ్రహ్మపురమునన్‌= 
పరబ్రహ్మ నగరాన; రాజు+పోలెన్‌= రాజువలె; ఉండెదన్‌= వసిస్తాను. 

తాత్సర్యం: కోర్కెలు ఈడేరటంవలన కలిగే సుఖం, స్వర్గంలో లభించే సుఖం - ఈ రెండు సుఖాలూ 
పోల్చిచూచినపుడు నిన్ను త్యజించటంవలన కలిగే సుఖం ముందు దిగదుడుపే. కాబట్టి నిన్ను శత్రువువలె చంపి, 
పరబ్రహ్మయొక్క నగరంలో రాజువలె జీవిస్తాను.” 


నిశేషం: కాంక్షలు అనేకం. ఒకటి తరువాత మరొకటి అట్లా పుట్టుకొస్తూనే ఉంటాయి పదులు వందల సంఖ్యలో అవి. కాని 
కాంక్షాపరిత్యాగం ఒకటే. అది అద్వితీయం. అంటే రెండోది లేనిది అని అర్థం. కాబట్టి విలువలో కూడా ఆ వ్యత్యాసముండక తప్పదు 
మరి! అందుకే మంకి చివరకు నిష్కర్షగా కాంక్షాపరిత్యాగసుఖం ముందు మిగిలిన సుఖాలన్నీ అత్యల్పాలు అని (ప్రకటించాడు 
అనుభవపూర్వకంగా. 


అజగరచరిత వ్రతము (సం. 12-172-2,3) 


వ. _ అనిపలికియివ్విధంబునం గోడెలు సచ్చినం బుట్టిన నిర్వేదంబున సకలకామంబులం బరిత్యజించి దేవసముండై 
యుండెనని చెప్పిన విని పాండవాగ్రజుం 'డేమి వర్తనంబున నరుండు వీత శోకుం డగుచు. జరించు? 
నెద్దానం జేసి పరమగతి వడయు?' ననుటయు ననిమిషనదీనందనుం డజగరచరితంబను నితిహాసంబు 
వినుము దాన నీ యడిగిన యర్ధంబు దేటపడు. దానిం జెప్పెద; నజగర నామధేయుం డగు నొక్క బ్రాహ్మణుని 
బ్రహ్లాదుండు శమప్రకారం బుపదేశింపుమని యభ్యర్దించిన నతం డతని కిట్లనియె. 54 

ప్రతిపదార్దం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఈ+విధంబునన్‌= ఈ పద్దతిలో; కోడెలు= కోడెదూడలు; చచ్చినన్‌= చనిపోగా; 

పుట్టిన నిర్వేదంబునన్‌= కలిగిన రోతతోడి దుఃఖంతో; సకల కామంబులన్‌= ఎల్లకోర్కెలను; పరిత్యజించి= దిగవిడిచి; 
దేవసముండు+ఐ= దేవతతో సమానమైనవాడై; ఉండెన్‌= నివసించాడు; అని చెప్పినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; 
పాండవ+అగ్రజుండు= ధర్మరాజు; ఏమి వర్తనంబునన్‌= ఏ ప్రవర్తనతో, నడతతో; నరుండు= మానవుడు; వీతశోకుండు+అగుచున్‌= 
నశించిన శోకంగలవాడుగా; చరించున్‌?= నడచును?; ఏ+దానన్‌+చేసి= దేనివలన; పరమగతి= పరమపదము, మోక్షం; 
పడయున్‌= పొందుతాడు?; అనుటయున్‌= అనగా; అనిమిష నదీ నందనుండు= దేవనది తనయుడు భీష్ముడు; అజగర 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 527 


చరితంబు+అను= అజగర చరితం అనే పేరుగల; ఇతిహాసంబు= చరిత్ర, జరిగిన కథ; వినుము= ఆలకించుము; దానన్‌= 
దానివలన; నీ అడిగిన+ అర్థంబు= నీవు ప్రశ్నించిన విషయం; తేటపడున్‌= స్పష్టపడుతుంది; దానిన్‌+చెప్పెదన్‌= దానిని పలుకుతాను; 
అజగర నామధేయుండు+అగు= అజగరుడు అనే పేరుగలవాడగు; ఒక్క బ్రాహ్మణునిన్‌= ఒక విప్రడిని; ప్రహాదుండు= ప్రహ్హాదుడనే 
రాక్షసరాజు; శమ(ప్రకారంబు= శాంతి పద్దతి; ఉపదేశింపుము= బోధించుము; అని; అభి+అర్జించినన్‌= ప్రార్థించగా; అతండు= 
ఆ అజగరుడు; అతనికిన్‌= ఆ ప్రహ్లాదుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్పర్యం: ఆ విధంగా దైవవశాన కోడెదూడలు హఠాత్తుగా మరణించగా మంకి ధనాశమీద విరక్తి కలిగి, కామాన్నే 
మొత్తంగా పరిత్యజించి, సుఖంగా దేవసమానంగా జీవించాడు” అని భీష్ముడు పలుకగా విని ధర్మజుడు - 'నరుడు 
ఏమి చేస్తే అతడి శోకం నశిస్తుంది? ఏ మార్గాన అతడు మోక్షాన్ని పొందగలడు?” అని ప్రశ్నించాడు. సమాధానంగా 
భీష్ముడు అజగర చరిత్ర అనే ఇతిహాసం అతడి ప్రశ్నలకు సమాధానం కాగలదని ఆ ఇతిహాసాన్ని వివరించటం 
ప్రారంభించాడు. రాక్షసరాజయిన (ప్రహ్లాదుడు అజగరుడనే పేరుగల (బ్రాహ్మణుడిని సమీపించి, తనకు శాంతి 
పద్దతిని ఉపదేశించు మనగా, ఆ అజగరుడు (ప్రహ్లాదుడితో ఇట్టా అన్నాడు. 


క “అనిమిత్తము భూతంబుల । జననం బవి రూపు సెడుట సంపన్నములై 
యునికి విషాదము మోదం । బును జేయగ లే వనిత్యములుగ నెటి(గినన్‌. 55 


ప్రతిపదార్థం: అనిత్యములుగన్‌= శాశ్వతమైనవి కానివిగా- అశాశ్వతాలుగా; ఎటి(గినన్‌= తెలిసికొంటే; భూతంబుల జననంబు= 
ప్రాణుల పుట్టుక; అనిమిత్తము= నిష్కారణం; అవి= ఆ ప్రాణులు; రూపు+చెడు ట= నశించటం; సంపన్నములై+ఉనికి= సంపదలతో 
కూడినవై ఉండుట (క్రమంగా); విషాదమున్‌= దుఃఖమును; మోదంబును= సంతోషమును; చేయంగన్‌+లేవు= కలిగింపజాలవు. 
తాత్సర్యం: “సృష్టిలో ప్రాణిజాలం పుట్టుక నిష్కారణంగా జరుగుతుంది. అవి సమృద్ధితో ఉండటంగాని, లేక 
నశించిపోవటంగాని నరుడికి (అతడూ ఒక (ప్రాణి మా(త్రుడు) మోదాన్నో, ఖేదాన్నో కలిగించవలసిన పని లేదు. 
ఎందుకంటే (ప్రాణులు శాశ్య్వతమైనవి కావు. నశింపు వాటి సహజలక్షణం. 


విశేషం: భూతము అంటే (ప్రాణి - పుట్టుక కలిగినది. పుట్టుక ఉన్నప్పుడు గిట్టుట తప్పదు. జన్మం, మరణం - ఈ రెండూ 
ఒక వస్తువుయొక్క మొదలు, తుది వంటివి. తప్పనిసరిగా ఉండేవి. కాబట్టి అపరిహార్యమైన అంశాన శోకించటం ఏల? అని 
అజగరుడి బోధ. 


తే. వరదం గాష్టముల్‌ గూడిన వడువు బంధు । సంగమం బవి వాసిన చాడ్సు తద్వి 
యోగ మింత సూచిన వాని నుమ్మలికము | వొరయనేరదు దానవవరతనూజ! 56 


ప్రతిపదార్థం: దానవ వర తనూజ!= దనుజ రాజకుమారా!; వరదన్‌= వరదలో, (ప్రవాహంలో; కాష్ట్రముల్‌+కూడిన వడువు= 
కట్టెలు దగ్గరైన విధంగా; బంధు సంగమంబు= బాంధవుల కలయిక; అవి= ఆ కట్టెలు; పాసిన చాడ్సు= విడిపోయిన విధం; 
తద్‌+వియోగము= ఆ బంధువుల ఎడబాటు; ఇంత+చూచినవానిన్‌= ఈ విధంగా (గ్రహించిన నరుడిని; ఉమ్మలికము= దుఃఖము; 
పొరయన్‌+నేరదు= పొందజాలదు. 


తాత్పర్యం: రాక్షస రాజకుమారా! ప్రవాహం సాగిపోతూ ఉన్నపుడు అందులో అపుడపుడు కొన్ని కట్టెలు తేలుతూ 
వచ్చి, ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. సృష్టిలో చుట్టాల, బంధువుల కలయిక కూడా అటువంటిదే. ప్రవాహంలో 
ఆ కట్టెల కలయిక, కట్టెల ఇష్టంమీద ఆధారపడి జరగలేదు. అవి విడిపోవటంకూడా వాటితో నిమిత్తం లేకుండానే 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


జరిగిపోతుంది. అదంతా (ప్రవాహ వేగం, దిశ - వంటి వాటిమీద ఆధారపడి జరిగిపోతూ ఉంటుంది. అట్లాగే 
బంధువుల కలయికలూ, ఎడబాటులూ లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆ కలయికలకు గాని, ఎడబాటుకు 
గాని నరుడి ప్రమేయం ఉండదు. ఈ విధంగా సృష్టిలోని మానవుల సంబంధ బాంధవ్యాల యధథార్ధస్థితిని 
(గహించినవాడిని దుఃఖం దరిచేరలేదు. 


విశేషం: అలం: ఉపమ. మన ప్రమేయంలేకుండా సృష్టిధర్మాలుగా జరిగిపోయేవాటికి మన (ప్రమేయాన్ని ఆపాదించుకొని వేదనలు 
పడటం తత్త్య దర్శనం లేకపోవటంవలన జరుగుతుంది. ఇక్కడ అజగరుడు ప్రహ్లోదుడికి తత్త్యదర్భనం కల్పిస్తున్నాడు. 


వ. ఈ తెటింగు లే నెటుంగుదు; నాదెస( బ్రశాంతిం గనికాదె నీవు శమోపదేశం బర్జించితివి. వినుము. 57 


ప్రతిపదార్థం: ఈ తెజంగులు= ఈ పద్దతులు - పైన తెలిపినవి; ఏను= నేను; ఎజుంగుదున్‌= తెలియుదును; నా దెసన్‌= 
నా యందు; ప్రశాంతిన్‌= అధికమైన శాంతిని; కని= చూచి; నీవు; శమ+ఉపదేశంబు= శాంతి కొరకైన బోధ; అర్థించితివి కాదె!= 
యాచించావు కదా! 


తాత్సర్యం: నేను వివరించినట్లుగా మానవుల సంబంధబాంధవ్యాల తత్త్వం నేను (గ్రహించాను. కాబట్టే నాలో 
ఇంతటి (ప్రశాంతి నెలకొన్నది. దానిని చూచే కదా నీవు నా దరిచేరావు - శాంతి బోధకొరకు! కాబట్టి వినుము. 
విశేషం: వాజ్మయంనుండి గ్రహించటంవేరు, అనుభవంనుండి తెలిసికొనటం వేరు. అజగరుడి వివేకం అనుభవజన్యమైనది. కాబట్టే 
అతడు అంతగా (ప్రశాంతుడు. 
క. మేలర్జింపను గీడును । జాలింబడి తొలంగం ద్రోవ సరి( దూష్టీం భా 

వాలంబిమనస్కుండనై | యాలంబుగ( జేసి నడతు నయ్యిరుదెఅంగున్‌. 58 
ప్రతిపదార్థం: మేలు= క్షేమము; అర్థింపను= కోరను; కీడునున్‌= చేటువలన; జాలిన్‌+పడి= మనస్సునందు కష్టం చెంది; 
తొల(గన్‌+త్రోవన్‌= తొలగునట్టు త్రోసివేయగా (కీడును); సరిన్‌= సమానంగా; తూష్మీంభావ+ఆలంబిమనస్కు(డను+ఐ= ఊరక 
ఉండుటను అవలంబించిన మనస్సుకలవాడనై; ఆ+ఇరుతెజంగున్‌= ఆ రెండు పద్దతులను; ఆలంబుగన్‌= ఉపేక్షగ; చేసి= 
మార్చివేసి; నడతున్‌= (ప్రవర్తింతును. 
తాత్సర్యం: మేలు కావాలి అని కోరను, కీడు దాపురిస్తే దుఃఖించి దానినుండి బయటపడటానికి యత్నిస్తాను. మేలు 
కీళ్ళు రెండిటినీ సరిసమానంగా చూస్తూ (ఊరక, సాక్షిగా చూచే) మనస్సులో ఆ రెంటియెడ ఉపేక్ష వహించి 
జీవిస్తుంటాను. 


విశేషం: నరునికి మేలుగాని కీడుగాని కలిగినప్పుడు అతడి ప్రవృత్తి భిన్నంగా ఉంటుంది. అయితే సృష్టితత్త్య దర్శనంచేసి ప్రాణుల 
సంబంధాల అంతరార్థం అవగతమైన మనస్సును మోదంగాని, ఖేదంగాని స్పృశింపలేదు. అజగరుడు ఆ స్థితిలో తాను అనుభోక్తగా 
కాకుండా సాక్షిగా జరిగే దానిని చూచేవాడుగా మాత్రం జీవయాత్ర సాగిస్తున్నాడు. 


క. సరసాన్నము పిణ్యాకము । సరిగాంగ భుజింతు మృదుల శయ్యా తలమున్‌ 

ధరణియు శయనరుచికి నా । కరయంగా నొక్కరూప! యసురప్రవరా! 59 
ప్రతిపదార్థం: అసుర ప్రవరా!= రాక్షస (శ్రేష్టా!; సరస+అన్నము= రుచికరమైన ఆహారము; పిణ్యాకము= తెలికపిండి; సరిగా 
గన్‌= సమానముగా; భుజింతున్‌= తినెదను; మృదులశయ్యా తలమున్‌= మెత్తనైన పడక (ప్రదేశము; ధరిణియున్‌= భూమీ; 
శయన రుచికిన్‌= పడక (కొరకైన) కోర్కెకు, నాకున్‌; అరయంగాన్‌= పరిశీలింపగా; ఒక్కరూపు+అ!= ఒకటే! సమానమే. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 529 


తాత్పర్యం: ఓ రాక్షసరాజా! నా జీవన సరళిని వివరిస్తున్నాను. నాకు రుచిగల ఆహారమైనా, రుచిహీనమైన తెలికపిండి 
అయినా సమానంగానే ఉంటాయి. రెంటినీ సమభావంతో భుజిస్తాను. అట్టాగే మెత్తని పడకైనా, గట్టి భూభాగమైనా 
పరుండటానికి నాకు సమానంగానే ఉంటాయి. రెండు చోట్లా సమమైన ఆదరంతో శయనిస్తాను. 
విశేషం: ఆహార నిద్రలు శరీరమాత్రరక్షణానికి ఉద్దిష్టాలని (గ్రహించి, ఆత్మజ్ఞుడు వాటికి (ప్రాముఖ్యాన్ని ఇవ్వడు. తాను 
శరీరమా(త్రుడను గాననే జ్ఞానం కారణంగా ఆ ఉపేక్షాభావం అతడిలో నెలకొంటుంది. ఇక వస్త్రధారణపై తన పద్దతిని వివరిస్తున్నాడు 
- అజగరుడు. 
ఆ. నారచీరయేని( జారు చీనాంబరం । బైన గట్టికొనినయపుడు హృదయ 

మొప్ప దొప్పు ననక యుండు రూపాదుల । నలమికొనవు చక్షురాదికములు.' 60 
ప్రతిపదార్థం: నారచీర+ఏనిన్‌= చెట్టుపట్టగాని; చారు చీన+అంబరంబు+ఐనన్‌= అందమైన చీనాంబరము (వెలగల పట్టువస్తము) 
అయినా; కట్టికొనిన+అపుడు= ధరించినపుడు; హృదయము= మనస్సు; ఒప్పదు= అంగీకరించదు(అంతేకాక); ఒప్పున్‌= 
అంగీకరించును; అనక= అనకుండా; ఉండున్‌= (ఒకటిగా) ఉంటుంది; చక్షుస్‌+ఆదికములు= కన్ను మొదలయినవి 
(ఇందైయములు- చెవి ముక్కు మొదలగునవి); రూప+ఆదులన్‌= ఆకారము మొదలయిన వానిని, అలమికొనవు= వ్యాపించవు. 
తాత్పర్యం: వస్త్రధారణ విషయంలో మానసంరక్షణమే ధ్యేయం కాబట్టి, దానికి మించి నేను గుడ్డలకు 
ప్రాముఖ్యమీయను అని చెట్టుపట్టగాని, చీనాంబరంగాని - రెంటిని సమభావంతోనే ధరిస్తాను. నారచీర కట్టినపుడు 
మనస్సు అంగీకరించకపోవటం, చీనాంబరం కట్టినపుడు మనస్సు ఆహ్లాదపడటం ఉండవు. నాకు రెండూ సమానమే. 
ఎందుకంటే నా కన్నులు మొదలైన ఇంద్రియాలు ఆకారంమొదలైన విషయాలను పట్టించుకొనవు.' 
నిశేషం: ఇంద్రియాలు అజగరుని అధీనంలో ఉన్నాయిగాని అజగరుడు ఇంద్రియాల అధీనంలో లేడు. కాబట్టి ఉపేక్ష సమభావం 
సాధ్యమైనాయి. 
వ. అని వెండియు. 61 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 
ఆ. చలనమేది పుట్టు. జావునుం బిరువెట్టి। యామిషార్దిజనుల నపహసించు 

చెలిమితోడ లేమికలిమి వాటింపని | రమణ నునికి యజగరవ్రతంబు. 62 
ప్రతిపదార్థం: చలనము+ఏది= కదలిక (లేకుండ) నశించి; పుట్టున్‌+చావునున్‌= పుట్టుకను, చావునూ; పిరు+పెట్టి= నిరాదరణచేసి 
(వెనుకకు నెట్టి); ఆమిష+అర్థిజనులన్‌= (మాంసమును) కోరెడి ప్రజలను; అపహసించు= పరిహసించే; చెలిమితోడన్‌= స్నేహంతో 
(ఆహారంలో రుచులు భోగాలు కోరేవారిని చూచి నవ్వగలిగిన స్థితిలో); లేమి, కలిమి= దారిద్ర్యం, సంపద - రెంటినీ; పాటింపని= 
ఆదరించని, రమణన్‌= పద్దతితో; ఉనికి= ఉండటం; అజగర (వ్రతంబు= అజగరుడి జీవన విధానం. 
తాత్సర్యం: కదలిక లేకుండా ఒకచోట పడి ఉండి, చావుపుట్టుకలను పట్టించుకొనకుండా భోగభాగ్యాలు ఆశించి 
ప్రాకులాడే జనసామాన్యాన్ని చూచి నవ్వుకొంటూ, కలిమిలేములు రెండింటినీ సమానంగా చూస్తూ, జీవనం 
కొనసాగించటం అజగరవ్రతమౌతుంది. 


విశేషం: అజగరం అంటే కొండచిలువ. పెద్దగా కదలిక లేకుండా పడి ఉండే పెద్దపాము. దేహధారణకొరకు తినటం తరువాత 
నిద్రించటం దాని పద్దతి అంటారు. అదే విధంగా కామత్యాగం చేసిన యోగి శరీరధారణమా(త్రం కొరకే ఆహారం స్వీకరిస్తూ 


మిగిలిన (ప్రాపంచికవిషయాలలో అనాసక్తుడై ఉంటాడు. అతడే అజగవర(వ్రతుడు. 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. అనియతంబు లైన యాహార విహరణ | శయనముల విధాతృ సంప్రయుక్త 

భంగిం బరంగు నంతరంగ నిర్జార వ । ర్తనము కలిమి యజగరవ్రతంబు. 63 
ప్రతిపదార్థం: అనియతంబులు+ఐన= నియమించబడినవిగాని; ఆహార విహరణ శయనములన్‌= తినటం, తిరుగటం, 
పరుండటంతో; విధాతృ సంప్రయుక్త భంగిన్‌= (బ్రహ్మచేత చక్కగా ప్రయోగించబడిన విధంగా (బ్రహ్మ నిర్దేశానుకూలంగా); 
పరంగు= ఒప్పు; అంతర్‌+అంగ నిర్‌+భార వర్తనము= మనస్సున బరువులేని (బాధ్యతలేని) (ప్రవృత్తి; కలిమి= కలిగి ఉండటం; 
అజగర(వ్రతంబు= అజగరవ(త్రం. 
తాత్పర్యం: నియమ నిబంధనలకు లోనుగాకుండా భుజిస్తూ, సంచరిస్తూ, శయనిస్తూ, బ్రహ్మనిర్లేశాన్ని పాటిస్తూ 
అంతరంగాన ఏ బరువు బాధ్యతలూ లేకుండా ఉండటం అజగర(వ్రతం. 
నిశేషం: సామాన్యులకు ఆహారవిహారాదులలో నియమనిబంధనలు తప్పవు. అజగర(వ్రతుడు అసామాన్యుడు, అలౌకికుడు, 
అంతర్ముఖుడు. కాబట్టి అతడికి లోకమర్యాదలు పాటించవలసిన అవసర ముండదు. కేవలం (బ్రహ్మనిర్దేశానికి తప్ప ఇతరానికీ 
అతడు బద్దుడుకాడు. (బ్రహ్మనిర్దేశం ప్రాణికి అవశ్యం అనుసరణీయం. అజగరుడూ జీవించి ఉన్నంత కాలం ప్రాణి మాత్రుడే! 

ఠా యు 

ఆ. _ నిత్య తృప్తి శౌచనిరతి తాల్మి సమత్వ । మారం గలిగి చిత్‌ సుఖానుభవము 

ప్రచుర మగుట యజగరవ్రత మిది విను | యజ్ఞదుర్లభంబు ప్రాజ్ఞభూమి.' 64 
ప్రతిపదార్థం: నిత్య తృప్తి= ఎల్లప్పుడూ తనివినొందటం; శౌచనిరతి= శుభ్రతయెడ ఆసక్తి; తాల్మి= ఓర్చు; సమత్వము= 
సమానత్వం; ఆరన్‌+కలిగి= నిండుగా ఉండి; చిత్‌ సుఖ+అనుభవము= చిదానందానుభూతి; ప్రచురము+అగుట= అధికమవటం; 
అజగర(వ్రతము+ఇది= ఇదీ అజగరవ్రతమంటే; విను= ఆలకించుము (ఇది); యజ్ఞ దుర్‌ లభంబు= యాగంవలన (దుఃఖంతో 
లభించేది) లభించనిది; (ప్రాజ్ఞభూమి= పండితుల స్థలం. 
తాత్సర్యం: నిత్యతృప్తి శుభ్రత, ఓరిమి, సమభావం - ఈ లక్షణాలను నిండుగా కలిగి ఉండి, చిదానందానుభవం 
పొందుతూ ఉండటం అజగర(వ్రతం. ఇది యజ్ఞంవలన లభించేదిగాదు. యజ్ఞనిర్వహణం కంటె గొప్పదైన (వ్రతమిది. 
(వ్రతమంటే జీవనం. ఈ జీవనవిధానం పండితమా(త్ర స్వీకార్యం. అన్యులకు ఇది ఆచరణయోగ్యం కాజాలదు”. 
విశేషం: ఇంద్రియాలు (ప్రాపంచికవిషయాలనుండి మరలి, అంతర్ముఖాలైనపుడు మనస్సు ఏకాగ్రమౌతుంది. అదే చిత్‌ సుఖం లేక 
చిదానందం. ఆ ఆనందమయ జీవనం కారణంగానే అజగరుడు లౌకిక విషయాలయెడ అనాసక్తుడై తూష్లీంభావంతో ఉంటున్నాడు. 
వ. ఇది శమప్రకారం బనియె నని చెప్పి భీష్ముండు. 65 
ప్రతిపదార్థం: ఇది= ఈ సై బోధించింది; శమ(ప్రకారంబు= శాంతి పద్దతి; అనియెన్‌= అన్నాడు; అని; చెప్పి= పలికి; భీష్ముండు= 
పితామహుడు. 
తాత్సర్యం: శాంతికి మార్గమిది - అజగరవ్రత ఆచరణమే - అని అజగరుడు పలికా” డని భీష్ముడు ధర్మరాజుకు 
వివరించాడు. మళ్ళీ భీష్ముడు ఇట్లా ప్రసంగించాడు. 
క, “అజగర చరితము దనకును । నిజముగ నలవటుప నేర్లు నిర్మలమతికిన్‌ 

వృజిన భయ మన్యు శోకము । లజేయములు గావు, మోక్ష మాయత్తమగున్‌.' 66 
ప్రతిపదార్థం: అజగర చరితము= అజగరవ్రతము (అజగరుడి వంటి నడత); తనకును= తనకు కూడా; నిజముగన్‌= సత్యంగా; 
అలవణుపన్‌= అలవాటుచేసికొనుటకు; నేర్చు= నేర్చిన; నిర్మలమతికిన్‌= మలినంలేని బుద్దిగలవానికి; వృజిన భయమన్యు 


శోకములు= పాపం, భీతి, కోపం, బంధునాశంవలన దుఃఖాలు; అజేయములు= జయించవీలుగానివి; కావు= కాజాలవు; మోక్షము= 
ముక్తి; ఆయత్తము+అగున్‌= అధీనం అవుతుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 531 


తాత్పర్యం: 'అజగరుడి నడతను ఆచరించగల నరుడికి పాపం, భీతి, కోపం, శోకంవంటి మానసిక క్షోభలు నిర్వేదాన్ని 
కలిగించలేవు. వాటిని అతడు జయించగలడు. ఆపైన ముక్తీ అతడికి లభిస్తుంది.” 


విశేషం: జీవన్ముక్తుడే అజగరవ్రతాన్ని నిజంగా ఆచరించగలడు. పద్యంలోని 'నిజముగన్‌' అనే (క్రియావిశేషణం అందుకే 
ప్రయుక్తమైనది. సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతంగా జీవించగలగటమంటే ముక్తిని అందుకొనటమే. 


వ. అనిన విని యజాతశత్రుండు 'బంధుమత్త్వ కర్మవిత్త ప్రజ్ఞలయం దెయ్యది నరునకు సుప్రతిష్టం జేయు? నని 
యడిగిన నాపగాతనయుం డతని కిట్లనియె. 67 


ప్రతిపదార్థం: అనిన(న్‌)= అనగా; విని= ఆలకించి; అజాతశత్రుండు= పుట్టని శత్రువులు కలవాడు - ధర్మరాజు; బంధుమత్త 
కర్మ విత్త ప్రజ్ఞలఅందున్‌= బంధువులు కలిగి ఉండటం, కర్మం, ధనం, బుద్దిబలం అన్నింటిలో; ఏ+అది= ఏది; నరునకున్‌= 
మానవుడికి; సుప్రతిష్టన్‌= మంచికీర్తిని; చేయున్‌?= కలిగిస్తుంది?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆపగాతనయుండు= 
నదీసుతుడు- భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అజగరవచనాలను, ఆపైన భీష్ముడి పలుకులను ఆలకించిన ధర్మరాజు తిరిగి భీష్ముడిని ఇట్లా 
ప్రశ్నించాడు; “బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్దిబలం అనే ఈ నాలుగింటిలో దేనివలన నరుడికి గొప్ప 
కీర్తి కలుగుతుంది? అని. ఆ (ప్రశ్ళకు సమాధానంగా భీష్ముడు ధర్మజుడితో ఇట్లా అన్నాడు. 


క _ 'ప్రజ్ఞయ ప్రతిష్ట, లాభము । ప్రజ్ఞయ, నాకం బనంగ6 బ్రజ్ఞయ చువ్వే, 


“ar 
ప్రజ్ఞయ కైవల్యంబును, । ప్రజ్ఞాసాధ్యములు గాని పనులుం గలవే? 68 
a = a 
ప్రతిపదార్థం: “ప్రజ్ఞ అ= బుద్దియే; (ప్రతిష్ట క్రీర్తి; లాభము= ప్రాప్తి, ఆదాయం; (ప్రజ్ఞ అ= బుద్దియే; నాకంబు= స్వర్గము; అనంగన్‌= 
అనగా; ప్రజ్ఞ అ= బుద్దియే; చువ్వే= సుమా!; ప్రజ్ఞ+అ= బుద్దియే; కైవల్యంబును= మోక్షంకూడా; ప్రజ్ఞాసాధ్యములు+కాని= ప్రజ్ఞతో 
సాధించనలవిగాని; పనులున్‌= పనులుకూడా; కలవు+ఏ?= ఉన్నవా? (లేవు). 
తాత్పర్యం: ప్రజ్ఞ ఒక్కటే కీర్తికరం, అదే ఆదాయం. నిజానికి స్వర్గమన్నా బుద్దే కదా! ఇంతెందుకు? చివరకు 
= = MN ఠి 

ముక్తి కూడా (ప్రజ్ఞయే తప్ప అన్యం కాదు. బుద్దివలన సాధ్యంకాని పనులు లేవు. 


విశేషం: జీవితాన సర్వాంతర్యామి (ప్రజ్ఞ. జీవనంలోని సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, సర్వజీవనవ్యాపారాలూ ప్రజ్ఞాజనితాలే. కాబట్టి 
ప్రజ్ఞ కీర్తికర మనటం నిశ్చయం. 


వ. బలి ప్రహ్లాద మంకి ప్రభృతులు ప్రజ్ఞన కాదె సమాధాన సంపన్నులయిరి; కాశ్యప నామధేయుం డగు ధరణీ 


రోత్తముం డొక్క యుద్దత పురుషుని రథంబు దా(కి పడి తదవమానదూయమాన మానసుండై 
యసుపరిత్యాగ పరవ్యవసాయుం డగుటయు నింద్రుండు సృగాలరూపంబున నమ్మహాద్విజుని పాలికి వచ్చి 
ప్రజ్ఞాసంబోధకం బగు సంవాదంబునం జిత్తప్రసాదంబు కావించె నని విందు; మెల్లభంగుల( బ్రజ్ఞ 


యుత్తమాధికారం'” బనిన విని ధర్శతనయుండు. 69 


లో 


ప్రతిపదార్థం: బలిప్రహ్లాద మంకి ప్రభృతులు= బలిచక్రవర్తి, ప్రహ్లాద కుమారుడు, మంకి (బ్రాహ్మణుడు మొదలైనవారు; ప్రజ్ఞన 
కాదు+ఎ!= ప్రజ్ఞవలననే కదా!; సమాధాన సంపన్నులు= సమాధానమును పొందినవారు; అయిరి?= కాగలిగారు?; కాశ్యప 
నామధేయుండు+అగు= కాశ్యపుడను పేరుగలవాడైన; ధరణీసుర+ఉత్తముండు= (బ్రాహ్మణ శ్రేష్టుడు; ఒక్క+ఉద్దత పురుషుని 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథంబు= ఒక గర్వితుడైన నరుడి (రథము) తేరు; తాంకి= తగిలి; పడి= (క్రిందపడి; తద్‌+అవమాన దూయమాన మానసుండు+ఐ= 
అవమానంవలన బాధచెందే మనస్సు కలవాడై; అసు పరిత్యాగపర వ్యవసాయుండు+అగుటయున్‌= ప్రాణాన్ని వదలుటయందు 
ఆసక్తమైన ప్రయత్నం కలవాడు కాగా; ఇంద్రుండు= దేవేంద్రుడు దేవతలరాజు; సృగాలరూపంబునన్‌= నక్క ఆకారంలో; 
ఆ+మహాద్విజుని పాలికిన్‌= ఆ గొప్ప (బ్రాహ్మణుని చెంతకు; వచ్చి; ప్రజ్ఞా సంబోధకంబు+అగు= బుద్దికి ఉపదేశించెడిదైన; 
సంవాదంబునన్‌= సల్హాపంతో, మంచి పలుకుతో, ప్రసంగంతో; చిత్త ప్రసాదంబు= మనస్సుయొక్క ప్రసన్నతను; కావించెన్‌= 
కలిగించాడు; అని విందుము= అని వింటాం; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; (ప్రజ్ఞ= బుద్ది; ఉత్తమ+అధికారంబు= శ్రేష్టమైన 
ఆశ్రయము; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మతనయుండు. 

తాత్పర్యం: బలి, ప్రహ్లాదుడు, మంకి మొదలైనవారు ప్రజ్ఞవలననే సమాధానాన్ని పొందారు. కాశ్యపుడు అనే పేరుగల 
(బ్రాహ్మణోత్తముడు ఒక గర్వితుడి రథం తగిలి పడిపోయాడు. దానిని అవమానంగా భావించి బాధపడి 
ప్రాణత్యాగానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు నక్కరూపంలో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, (ప్రజ్ఞను గురించిన 
ప్రబోధాన్ని చేసే సంభాషణవలన మనశ్శాంతిని కలిగించాడు - అని వింటాం. అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయం' 
అనగా విని ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “నరవర! దానము. దపమును । గురుశుశ్రూషయును యజ్ఞకోటియు నెట్లె 

పరిణతి. బొందం గలయవి । పురుషున? కత్తెటి(గు దెల్లముగ వినవలతున్‌.” 70 
ప్రతిపదార్థం: నరవర!= మానవులలో (శ్రేష్టుడా!; పురుషునకున్‌= నరునకు; దానమున్‌= ఇచ్చుట - ఈవి; తపమును= తపస్సు; 
గురుశుశ్రూషయు= పెద్దల సేవా; యజ్ఞ కోటియున్‌= యజ్ఞసమూహమూ; ఎట్టు+ఐ= ఏ విధంగా; పరిణతిన్‌= మార్పును 
ఫలితరూపమైన మార్పును; పొందన్‌+కల+అవి= పొందగలవు; ఆ+తెజంగు= ఆ పద్దతి; తెల్లముగన్‌= స్పష్టంగా; వినన్‌+వలతున్‌= 
వినుటకు ఇచ్చగిస్తాను. 
తాత్సర్యం: 'ఓమానవ శ్రేష్ట! నరుడు దానం, తపస్సు, పెద్దలసేవ, యజ్ఞాలవలె చేస్తుంటాడు. అయితే అతడు 
చేసిన ఈ పనులన్నీ ఏ విధంగా మార్పు చెందుతాయి? వాటి పర్యవసానం ఆ నరునికి ఎట్లా చెందుతుంది? 
వాటి ఫలితాన్ని అతడు ఎట్లా అందుకొంటాడు? స్పష్టంగా వినటానికి కుతూహలపడుతున్నాను”. 


విశేషం: కార్యకారణ సిద్దాంతం ప్రకారం పని జరిగినపుడు ఫలితం ఉండాలి. కాని, నిజజీవితాలలో దానం మొదలైన కార్యాలు 

నిర్వహించబడినా, వాటి ఫలితాలు కొన్ని సందర్భాలలో వెంటనే బయల్పడక, రూపాంతరం చెంది కనిపిస్తాయనే విశ్వాసం ఆధారంగా 

ఈ ప్రశ్న వేయబడినట్టు ఉన్నది. 

వ. అనుటయు దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. “మేలు లనుబంధించు మేలులట్ల కీళ్ళును 
ననుస్యూతంబులయి తొడరు నాకర్ణింపుము. 71 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; దేవవ్రతుండు= భీష్ముడు (నిజమైన నామమిది); ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= ఆ రాజుగ్రేష్టుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లు పలికాడు; మేలులు= క్షేమాలు, శుభాలు; మేలుల(న్‌)= శుభాలను; అనుబంధించు(న్‌)= అనుసరించును; అట్లు అ= 
ఆ విధంగానే; కీళ్ళును= కీళ్ళుకూడా; అనుస్యూతంబులు+ఐ= అనుసరించేవై; తొడరున్‌= కలుగుతాయి; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ధర్మజుని ప్రశ్న విన్న వెంటనే భీష్ముడు “లోకంలో మేళ్ళు, కీళ్ళు అనేవి ఒకదానిని మరొకటి వెన్నంటి 


వస్తున్నట్టుగా వరుసగా శుభం వెంట శుభమూ, అశుభం వెంట అశుభమూ ఎడం లేకుండా వచ్చి పడుతూ ఉంటాయి. 
వినుము. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 533 


నిశేషం: నరుడి పనుల పరిణతిని గూర్చి ప్రశ్నిస్తే శుభాశుభాలు అనుస్యూతంగా వెన్నంటి వస్తుంటా యని సమాధానం. వాటి 
పరిణామరీతి అట్లా అనిపిస్తుందన్నమాట. 


క. కటివుపయి( గటివు వొరయుచు । వెజపు పయిన్‌ వెజపు. దోప విడువని యిడుమం 
దొఅంగమిపై6 బురుషు€ డిడుమ. । దొటి(గమి( జేడ్పడుచు నడచు దుష్కర్మములన్‌.' 72 


ప్రతిపదార్థం: కజవుపయిన్‌= కాటకంమీద; కజవు= కాటకం - క్షామం; పొరయుచు(న్‌)= కలుగుతూ; వెపు పయిన్‌= భీతిమీద; 
వెజపున్‌+తోయ(న్స్‌= భీతి ఏర్పడగా; విడువని= తొలగని; ఇడుమన్‌= కష్టమును; తొజంగమిపైన్‌= తొలగకపోవటం మీద; 
పురుషుండు= నరుడు; ఇడుమన్‌= కష్టమును; తొజంగమిన్‌= తొలగకపోవటం వలన; చేడ్సడుచు(న్‌)= చేటు పడుతూ - 
కష్టపడుతూ; దుస్‌+కర్మములన్‌= చెడు పనులతో; నడచున్‌= ప్రవర్తిస్తాడు. 

తాత్సర్యం: మానవలోకంలో కరవు కాటకాలు ఒకదాని మీద ఒకటి వచ్చిపడినట్టుగా వరుసగా వస్తుంటాయి. 
అట్లాగే భయం మీద భయం వెన్నంటి మనిషిని (క్రుంగదీస్తుంది. చేటుమీద చేటు, కీడుమీద కీడు పరుగు పరుగున 
వచ్చిపడినట్టుగా మనిషిని క్రమ్ముకొంటాయి. ఈ స్థితిలో నరుడు ఒక కీడునుండి మరొక కీడును ఎదుర్కొంటూ, 
చెడుపనుల బారిన పడి చెడుగై మిగులుతాడు”. 


విశేషం: నరుడిలో పరిసరాలకు అనుగుణంగా స్పందించే లక్షణం ఉన్నది. బహుశః దానివలననే కావచ్చును - అతడు చెడుగులలో 
చెడుగుగా మారిపోవటం జరుగుతుంటుంది. 


వ. అని మటియును. 73 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (ఇట్లా అంటున్నాడు). 
ఆ.  'ఉత్సవంబుమీంద నుత్సవ మందుచు । సుఖముమీంద సుఖము సొప్పడంగం 


బుణ్యపదము మీంద6 బుణ్య పదంబున । కరుగు నరుండు సుకృతియైన నధిప! 74 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నరుండు= మానవుడు; సుకృతి+ఐనన్‌= పుణ్యవంతుడైతే; ఉత్సవంబు మీ(ద(న్‌)= మేలుమీద; 
ఉత్సవము+అందుచు(న్‌)= మేలును పొందుతూ; సుఖముమీంద(న్‌)= సౌఖ్యంమీద; సుఖము= సౌఖ్యం; చొప్పడంగన్‌= 
చోటుచేసికొనగా; పుణ్యపదము మీ(దన్‌= ధర్మమార్గంమీదుగా; పుణ్యపదంబునకున్‌= ఉత్తమ లోకానికి; అరుగున్‌= వెళ్ళుతాడు. 


తాత్పర్యం: నరుడు ధర్మాత్ముడై పుణ్యంచేసి ఉంటే అతడు మేలుమీద మేలు అందుకుంటూ సుఖం మీద సుఖం 
పొందుతూ ధర్మమార్గాన, పుణ్యలోకం చేరుకుంటాడు. 


నిశేషం: నరుడిని ధర్మం మరొక ధర్మానికి నడిపించి అతడికి శుభపరంపర ఒనగూడేటట్లు చేస్తుంది. అదే అధర్మమయితే 
వ్యతిరేకదిశలో సాగి, ఫలితాలూ వ్యతిరిక్తంగానే ఉంటాయి. 


క _ పులుంగులలో బూత్యండక | ములు సారములైన ధాన్యములలోనం బొ 
ల్లులు బోలెను జూవె మను । ష్యులలో ధర్మరహితాత్తు లుర్వీనాథా! 75 


ప్రతిపదార్దం: ఉర్వీనాథా!= రాజా! మనుష్యులలోన్‌= నరులలో; ధర్మరహిత+ఆత్ములు= ధర్మంలేని ఆత్మకలవారు ఉంటారు, 
పులుంగులలోన్‌= పక్షులలో; పూతి+అండకములు= చెడ్డ కంపుగల చిన్న (గ్రుడ్డు (పిల్లలుగాని చెడుగ్రుడ్డు; సారములైన 
ధాన్యములలోనన్‌= గట్టి ధాన్యపుగింజలలో; పొల్టులు+పోలెన్‌= తాలులువలెను (తాలు గింజలు); చూవె!= సుమా! 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! నరులలో పాపాత్ములు ఎట్లా ఉంటూంటారంటే పక్షులలో చెడిన (గ్రుడ్లవలె, గట్టి ధాన్యరాశిలో 
తాలుగింజలవలె సారహీనంగా ఉంటూంటారు. వారి ఉనికి రాశికే గాని వాసికి గాదు. 


క చనినంజను నున్న నుండు । న్మనుజు( డొకటి సేయం జేయు నరనాయక! తో 

డన తగిలి నీడవోలెను । విను చేసిన కీడు మేలు విడువవు వానిన్‌. 76 
ప్రతిపదార్థం: నరనాయక!= ఓ రాజా! మనుజుండు= నరుడు; చేసిన= ఒనర్చిన; కీడు= పాపం; మేలు= పుణ్యం; చనినన్‌= 
(నరుడు) వెళ్ళిపోతే; చనున్‌= (తానుకూడా పాపంగాని, పుణ్యంగాని) వెళ్ళిపోతుంది (పరలోకానికి); ఉన్నన్‌= (జీవించి) ఉన్న 
యెడల; ఉండున్‌= (నిలిచి) ఉంటుంది; ఒకటి+చేయన్‌= ఒకదానిని చేస్తే చేయున్‌= (తాను కూడా బదులు) చేస్తుంది; 
నీడ+పోలెను= నీడవలె; తోడన్‌+అ= తోడనే, వెంటనే; తగిలి= తగుల్కొని, వెన్నంటి; వానిన్‌= ఆ చేసిన నరుడిని; విడువవు= 
వదలవు. 


తాత్సర్యం: రాజా! నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడవలె వెన్నంటి ఉంటూ, అతడు చనిపోతే అవీ అతడిని 
అనుసరించి పరలోకాలకు వెళ్ళుతాయి. అతడు జీవించి ఉంటే అవీ అతనితోపాటే జీవిస్తూ అతడు చేసే 
ప్రతిపనిమీదా తమ ప్రాభవాన్ని నెరపుతూ ఉంటాయి. ఫలితార్థ మేమిటంటే, నరుడు (బ్రతికినా, చనిపోయినా 
అతడు చేసిన పాపపుణ్యాలు మాత్రం అతడిని వదలవు. వెన్నంటి ఉంటూనే ఉంటాయి. తమ (ప్రభావం చూపుతూనే 
ఉంటాయి. 
విశేషం: అలం: ఉపమ. పాపపుణ్యాలు మానవజీవితంలో అవిభాజ్యాలుగా కొనసాగుతూ తమ ప్రభావాన్ని తత్కర్తపైన 
నెరపుతుంటాయి. కర్మసిద్దాంతానికి కూడా పాపపుణ్యాలే మూలమంటారు. పని ఉన్నప్పుడు దాని ఫలితం తప్పదు మరి! 
క సమయం బైనను గుసుమ ఫ । లము లెట్టులు దోచు దరువులం దజితోం గ 

ర్మములం బొడమున్‌ సుఖదుః । ఖము లట్టుల నిష్పయత్న కలితోద్దూతిన్‌. 77 
ప్రతిపదార్థం: తరువులన్‌= చెట్టయందు; సమయంబు+ఐనను= తరుణం, బుతువు వచ్చినప్పుడు; కుసుమ ఫలములు= పువ్వులు 
పండ్లు; ఎట్టులు= ఏ విధంగా; తోయయన్‌= కనిపించునో; అట్టుల(న్‌)= ఆ విధంగా; తటితోన్‌= సమయంతో; కర్మములన్‌= 
పుణ్య పాపకర్మలయందు; సుఖదుఃఖములు= సౌఖ్యాలు, కష్టాలూ; నిస్‌+ప్రయత్నకలిత+ఉద్భూతిన్‌= 'ప్రయత్నరహితంగా కలిగిన 
పుట్టుకతో; పొడమున్‌= ఏర్పడుతాయి. 
తాత్పర్యం: బుతువులకు అనుగుణంగా చెట్లలో చిగుళ్ళూ, పూలూ, పండ్లూ ఏర్పడినట్ట్లే నరుడు చేసిన పుణ్య 
పాప కర్మలు కూడా పరిపక్వమై, సమయం వచ్చినప్పుడు అకారణంగా పుట్టుకొచ్చినట్టుగా సుఖదుఃఖాలను 
కలిగిస్తాయి. 
విశేషం: అలం: ఉపమ. చెట్లు కుసుమించి ఫలించటం సహజలక్షణం. దానికి ఇతర ప్రమేయం ఉండదు. అట్లాగే మానవుడు 
చేసిన కర్మకూడా తప్పక ఫలిస్తుంది. అయితే సమయం సమాసన్నం కావాలి. కర్మ నరుడిని వదలదు - ఎక్కడైనా. 
క తెలిసికొనంబడయ రొరు లా । ర్యుల పోయెడి తెరవు లరసియును జదలం బ 

క్షులు నీళ్ళలోన మీనం । బులు వోయెడు త్రోవ లెటు(గ( బోలునె? యధిపా! 78 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ఒరులు= ఇతరులు; ఆర్యుల పోయెడి తెరువులు= పూజ్యులు నడిచే త్రోవలు; అరసియును= 
చూచికూడా; తెలిసికొనన్‌+పడయరు= (గ్రహింపలేరు - ఎట్లంటే; చదలన్‌= ఆకాశాన; పక్షులు= పిట్టలు; నీళ్చలోన(న్‌)= నీళ్ళయందు; 
మీనంబులు= చేపలు; పోయెడు త్రోవలు= వెళ్ళేదారులు; ఎణు(గన్‌+పోలునె?= తెలియనగునా? (తెలియలేమనుట). 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 535 


తాత్పర్యం: లోకాన ఆర్యజనులు ఎపుడూ ధర్మమార్గాన చరిస్తూ బుజువర్తనులై ఉంటారు. వారిని చూచి కూడా 
ఇతరులు వారి ధర్మ ప్రవృత్తిని, ఆర్జవాన్ని తెలిసికొనలేరు. అది తమ చేతగాని పనిగా వారు భావిస్తారు. అదెట్లంటే 
ఆకాశాన పిట్టలూ, నీళ్ళల్లో చేపలూ సంచరిస్తూ ఉంటాయి గాని వాటి సంచారవిధానం ఇతరులకు అర్హమవుతుందా? 
(కాదు). 


విశేషం: లోకాన మంచివారున్నంత మా(త్రాన చెడ్డవారు లేకుండా పోరు. మంచివారిని చూచి చెడ్డవారు అందరూ మారరు. చెడ్డవారికి, 
అధిక సంఖ్యాకులకు వారిలోకమే వారిది. మంచిని వారు (గ్రహించలేరు. 


క. ఐనను గాఢ నిరూపణ | మానసు(డై యార్యజనుల మహిత వచనముల్‌ 
వీనుల నినుచుచు ధర్మము । లైనవి సేయంగ6 దప్ప కగు దత్సలముల్‌.’ 79 


ప్రతిపదార్థం: ఐనను= పైన చెప్పినట్లు ఆర్యజనుల (ప్రవృత్తి ఇతరులకు సులభ(గ్రాహ్యం కాకపోయినా (నరుడు); గాఢ నిరూపణ 
మానసు(డు+ఐ= గట్టిగా చూడటంలో మనస్సు కలవాడై; ఆర్యజనుల= పూజ్యమానవుల; మహిత వచనముల్‌= గొప్ప మాటలు; 
వీనులన్‌= చెవులయందు; నినుచుచున్‌= ఉంచుతూ; ధర్మములు+ఐనవి= పుణ్యములైనవి; చేయంగన్‌= చేసినట్లయిన; 
తద్‌+ఫలముల్‌= వాటి ఫలితాలు; తప్పక+అగున్‌= తప్పక కలుగుతాయి. 


తాత్సర్యం: ఆర్యజనులు ఇతరులకు సులభంగా అర్థం కాకపోయినా ఇతరులు నిరుత్సాహపడకుండా ఆర్యుల 
గొప్ప మాటలు వింటూ, గట్టిగా చూపు నిలిపే మనస్తత్త్యం కలిగి, ధర్మకార్యాలు నిర్వహిస్తే ఆ ధర్మం ఫలితాన్ని 
తప్పకుండా ఇస్తుంది. 

విశేషం: ఇక్కడ 'గాఢ నిరూపణ మానసత్వం'” చాలా ముఖ్యమైనది. విధి నిర్వహణకు ఆ స్వభావమే మూలం. అది 'అగాఢంగా' 
ఉంటే విధి నిర్వహణం అసమాప్తంగానే ఉండిపోతుంది”. 

వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితో 'భూతసృష్టి యెవ్వాని వలన నెబ్బంగినైనయది? యెటింగింపు' 


మనవుడు నతం 'డిదియును మఖియునుం గొన్ని యర్ధంబులు భరద్వాజుం డడిగిన భృగుండు సెప్పె 
నప్పరిపాటి యుపన్యసించెద నాకర్ణింపు' మని యతని కిట్లనియె. 80 


ప్రతిపదార్థం: అనిన(న్‌)= అనగా; విని= ఆలకించి; కౌంతేయ+అ(గ్రజాండు= కుంతీతనయులలో పెద్దవాడైన ధర్మరాజు; 
శాంతనవునితోన్‌= శంతనుడి తనయుడైన భీష్ముడితో; భూత సృష్టి= ప్రాణుల పుట్టుక; ఏ+వాని వలనన్‌= ఎవడి వలన; ఏ+భంగిన్‌= 
ఏ విధంగా; ఐన+అది= అయినది; ఎతింగింపుము= తెలియజేయుము; అనవుడున్‌= అనినవెంటనే; అతండు= ఆ భీష్ముడు; 
ఇదియును= ఈ విషయమును; మజియున్‌= ఇంకను; కొన్ని+అర్ధంబులు= కొన్ని విషయములు, ఇతర విషయములు; 
భరద్యాజుండు= భరద్వాజ మహర్షి; అడిగిన(న్‌)= ప్రశ్నించగా; భృగుండు+చెప్పెన్‌= భృగుమహర్షి చెప్పాడు; ఆ+పరిపాటి= ఆ 
క్రమం; ఉపన్యసించెదన్‌= (ప్రసంగిస్తాను; ఆకర్లింపుము= వినుము; అని; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో ఇట్టా 
పలికాడు. 


తాత్సర్యం: నరుడి పాపపుణ్య పరిపాక (క్రమాన్ని గురించి పితామహుడినుండి (గ్రహించిన ధర్మజుడు అనంతరం 
'సృష్టిని ఎవరు ఏ విధంగా కలిగించారు తెలుపుమని అర్థించాడు. దానికి బదులుగా భీష్ముడు 'నీ వడిగిన 
దానితోపాటుగా మరికొన్ని ఇతర అంశాలు కూడా, ముందు భరద్వాజ బుషి కోరికపై భృగుమహర్షి వివరించి 
ఉన్నాడు. వాటిని [క్రమంగా వివరిస్తాను విను'మని ప్రారంభించాడు. 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముండు ధర్మరాజునకు. బృథివ్యాది భూతోత్పత్తికనుం బెటేంగించుట (సం. 12-175-5) 


(a 


'కైలాసశైలశిఖరమున. దేజో వి | రాజితు భృగు భరద్వాజు( డధిక 

వినయంబుమై( జేరి, 'మునినాథ! భూత సృ । ష్టి ప్రకారము నాకు. జెప్పు' మనిన 
నమ్మహితాత్తు. డిట్లను “విను నారాయ । ణుం డవ్యయుం డనంతుండు భూత 
సృజనంబు దలంచి మున్‌ సృజియించె. దనదు స । హస్రాంశకమున నవ్యక్తు( డనంగ 


తే. మనసునన యజరామరు ననుపమాను । నతనివలన మహత్తత్వ మావహిల్లె; 
నతడు దివ్యతేజోమయం బైన పద్మ । మొకటి గలిగింప బ్రహ్మ యం దుద్ధవించె. 81 

ప్రతిపదార్థం: కైలాస శైలశిఖరమునన్‌= కైలాస పర్వతపు పైభాగాన; తేజస్‌+విరాజితున్‌= కాంతితో ప్రకాళించెడు; భృగున్‌= 
భృగు మహర్షిని; భరద్వాజుండు= భరద్వాజ బుషి అధిక వినయంబు మైన్‌= ఎక్కువ అణకువతో; చేరి= సమీపించి; మునినాథ!= 
బుషులలో (శ్రేష్టుడా!; భూతసృష్టి ప్రకారము= ప్రాణుల జన్మవిధానం; నాకున్‌, చెప్పుము, అనినన్‌; ఆ+మహిత+ఆత్ముండు= 
ఆ గొప్ప ఆత్మకలవాడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అనెను; విను= ఆలకించుము; నారాయణుండు= విష్ణువు; అవ్యయుండు= 
నాశనం లేనివాడు; అనంతుండు= అంతం లేనివాడు; భూత సృజనంబు= భూమి మొదలైన ఐదు మూల పదార్థాల పుట్టుకను; 
తల(చి= తలంచి; మున్‌= ముందు; తనదు= తనయొక్క; సహ(స్ర+అంశకమునన్‌= వెయ్యోభాగంతో; అవ్యక్తుండు+అనంగన్‌= 
అవ్యక్తుడు (వ్యక్తం (స్పష్టం) కానివాడు) అనే; అజరామరున్‌= ముదిమి, మరణం లేనివాడిని; న+ఉపమానున్‌= పోలికలేనివాడిని; 
మనసునన్‌+అ= మనస్సునందే; సృజియించెన్‌= సృష్టించాడు; అతనివలనన్‌= ఆ అవ్యక్తుడి వలన; మహత్‌+తత్త్య ము= (బుద్ది 
తత్త్యం) గొప్ప ప్రకృతి; ఆవహిల్లెన్‌= కలిగింది; అతండు= ఆ అవ్యక్తుడు; దివ్యతేజస్‌+మయంబు+ఐన= దేవసంబంధమైన కాంతి 
నిండిన; పద్మము+ఒకటి= తామరపువ్వు నొకదానిని; కలిగింపన్‌= పుట్టించగా; (బ్రహ్మ= బ్రహ్మదేవుడు; అందున్‌= ఆ పద్మమందు; 
ఉద్భవించెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: కైలాస పర్వతశిఖరంమీద తేజస్సు నిండిన భృగుమహర్షిని భరద్వాజముని గొప్ప వినయగుణంతో 
దరిచేరి, 'ఓ బుషిశ్రేష్టా! భూమి మొదలయిన పంచభూతాలు, ఇతర (ప్రాణులు ఏర్పడిన విధానం తెలుపు'మని 
అర్థించాడు. భృగువు అతడితో అన్నాడు “విష్ణువు నాశనం, అంతం లేనివాడు. అతడు మనస్సులో సృష్టిని 
నిర్మించదలచి ముందుగా తనలోని వెయ్యోవంతుతో అవ్యక్తుడనే వాడిని పుట్టించాడు. ఆ అవ్యక్తుడు జరామరణాలు 
లేనివాడు, సాటిలేనివాడు. అతడివలన |(ప్రకృతితత్త్యం కలిగింది. అతడు దివ్యకాంతితో నిండిన పద్మమొకటి 
కలిగించాడు. ఆ పద్మంనుండి (బ్రహ్మ పుట్టాడు. 


తే, అతని తలపున బ్రభవించె నాకసంబు; । దానియందు జలంబు లుద్ధవము నొంది; 
సలిలమున నగ్ని మారుత జనన మొనరె; । ననల పవన యోగమున మేదిని జనించె. 82 


ప్రతిపదార్థం: అతని తలషపునన్‌= ఆ (బ్రహ్మదేవుడి ఆలోచనతో; ఆకసంబు= ఆకాశం; (ప్రభవించెన్‌= పుట్టింది; దానిఅందున్‌= 
ఆ ఆకాశంలో; జలంబులు= నీళ్ళు; ఉద్భవమున్‌+ఒందెన్‌= పుట్టుకను పొందాయి; సలిలమునన్‌= నీటిలో; అగ్ని మారుత జననము= 
నిప్పు, గాలుల పుట్టుక; ఒనరెన్‌= కలిగింది; అనల పవన యోగమునన్‌= అగ్ని, గాలుల కలయికతో; మేదిని= భూమి; జనించె(న్‌)= 
కలిగింది. 


తాత్సర్యం: ఆ (బ్రహ్మదేవుడి సంకల్పంవలన ఆకాశం, ఆకాశంనుండి నీరు, నీటినుండి నిప్పు, గాలి జన్మించాయి. 
ఆ తరువాత నిప్పు గాలుల కలయికతో భూమి పుట్టింది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 537 


వ. ఆబ్రహృయఖిలభూతాత్మకుం డెట్లనిన నతనికి శైలంబు లస్టులు; మేదిని మేదోమాంసంబులు; సముద్రంబులు 
రుధిరం; బాకాశం బుదరంబు; పవనుండు నిశ్వాసం; బగ్ని తేజంబు; సరిత్తులు సిరలు; రవిచంద్రులు 
నయనంబు; లూర్జ్వలోకంబు శిరంబు; పాతాళంబు పాదంబులు; దిశలు బాహువు; లి ట్లనంతాత్మకుం 
డగువాండు విష్ణుం డిత్తెబింగున విశ్వంబు విష్ణునివలనం గలిగెననిన విని భరద్వాజుం డాకాశాది భూతంబు 
లేనింటి ప్రమాణంబులు నడిగిన భృగుం డవి యనంతంబులు దేవతలకుం గొలంది వెట్టరాకుండు నొక్కచోటు 
నిరూపించి యూ భూతం బింతటనుండి యట లేదనరాదు పంచభూతంబులు నిరవధికంబు లది యెత్తెఐం 
గనిన విష్ణునకు గౌోణంబైయనంతుం డను నామంబుగలదు గాది! విష్ణుండు జగన్యూర్తి విష్ణు తనుభూ తంబయిన 
మహాభూత పంచకం బప్రమేయంబుగాక తక్కునే? యని యెటింగించిన. 83 


ప్రతిపదార్థం: ఆ (బ్రహ్మ= ఆ (బ్రహ్మదేవుడు; అఖిల భూత+ఆత్మకుండు= ఎల్లభూతముల (భూమి, నీరు మొదలగువాని) 
స్వరూపమైనవాడు; ఎట్టు+అనినన్‌= అదెట్టు అంటే; అతనికి(న్‌)= ఆ (బ్రహ్మకు; శైలంబులు= కొండలు; అస్టులు= ఎముకలు; 
మేదిని= భూమి; మేదస్‌+మాంసంబులు= కొవ్వు మాంసమును; సముద్రంబులు= సముద్రాలు; రుధిరంబు= రక్తం; ఆకాశంబు= 
ఆకాశం; ఉదరంబు= పొట్ట; పవనుండు= గాలి; నిశ్వాసంబు= ఊరుపు; అన్ని= నిప్పు; తేజంబు= కాంతి; సరిత్తులు= నదులు; 
సిరలు= రక్తవాహికలు; రవిచంద్రులు= సూర్యచంద్రులు; నయనంబులు= కన్నులు; ఊర్షలోకంబు= పై లోకాలు; శిరంబు= 
తల; పాతాళంబు= పాతాళలోకము; పాదంబులు= అడుగులు; దిశలు= దిక్కులు; బాహువులు= చేతులు; ఇట్టు= ఈ విధంగా; 
అనంత+ఆత్మకుండు+అగు+వాండు= అంతంలేని శరీరం కలవాడగు వాడు; విష్ణుండు= విష్ణుమూర్తి; -ఈ+తెజణంగునన్‌= ఈ 
విధంగా; విశ్వంబు= లోకం; విష్ణునివలనన్‌= విష్ణువువలన; కలిగెన్‌= పుట్టింది; అనినన్‌; విని; భరద్వాజుండు= ఆ పేరుగల బుషి 
ప్రస్తుత అంశానికి శ్రోత; ఆకాశ+ఆది భూతంబులు+ఏనింటి ప్రమాణంబులున్‌= ఆకాశం మొదలయిన భూతాలు ఐదింటి 
కొలతలును; అడిగినన్‌= ప్రశ్నించగా; భృగుడు= భృగుమహర్షి; అవి= భూతాల (ప్రమాణాలు; అనంతంబులు= చివరలు లేనివి; 
దేవతలకున్‌= సురలకుకూడా; కొల(ది+పెట్టరాకుండున్‌= కొలత పెట్టటానికి వీలులేకుండా ఉంటాయి; ఒక్కచోటు= ఒక్క స్థలం; 
నిరూపించి= చూపించి; ఈ భూతంబు= ఈ (ఫలానా) భూతం (భూమి మొదలగునవి); ఇంతటన్‌= ఇంతవరకు; ఉండి= 
కలిగి; అటన్‌= అక్కడ; లేదు+అనరాదు= లేదు అనటానికి (వీలు)గాదు; పంచభూతంబులు= ఐదు భూతాలు (భూమి, నీరు, 
వెలుతురు, గాలి, ఆకాశం); నిర్‌+అవధికంబులు= హద్దులు లేనివి; అది= హద్దులు లేకుండటం; ఏ+తెజంగు?= ఏ విధము?; 
అనినన్‌= అన్నచో; విష్ణునకున్‌= విష్ణుమూర్తికి; గౌణంబు+ఐ= గుణసంబంధమైనదై; అనంతు(డు+అను= అనంతుడనే; 
నామంబు= పేరు; కలదు= ఉన్నది; కాదె!= కాదా!; విష్ణుండు= నారాయణుడు; జగత్‌+మూర్తి= లోకమే ఆకారంగా కలవాడు; 
విష్ణు తనూభూతంబు+అయిన= విష్ణువు శరీరంనుండి పుట్టిన; మహాభూత పంచకంబు= గొప్పభూతములు ఐదు; అప్రమేయములు= 
కొలువరానివి; కాక= కాకుండా; తక్కునే?= పోయేది అగునా?; అని; ఎజింగించిన(న)= తెలియజేయగా. 


తాత్సర్యం: ఆ బ్రహ్మ ఎల్లభూతాలూ అంటే భూమి మొదలయినవి ఇతరాలు కూడా తన శరీరంగా ధరించి 
ఉంటాడు. అదెట్టాగంటే ఆ (బ్రహ్మశరీరానికి సృష్టిలోని పర్వతాలు ఎముకలు, భూమి కొవ్యూ మాంసమూ, 
సముద్రాలు నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్పు, నిప్పు వెలుతురు, నదులు రక్తవాహికలయిన నరాలు, ఈ 
విధంగా సూర్యచంద్రులు కళ్ళు, పై లోకం తల, పాతాళలోకం కాళ్ళ అడుగులు, దిక్కులు చేతులు - ఇట్లాఅంతంలేని 
శరీరంగలవాడు నారాయణుడు. ఈ విధంగా ఈ లోకం నారాయణుడివలన పుట్టింది అనగా విని (శ్రోత అయిన 
భరద్వాజుడు భృగుమహర్షిని ప్రశ్నించాడు “ఆకాశం మొదలయిన గొప్ప మూలపదార్జాలు ఐదు కలవు కదా! వాటి 
కొలతలు ఎంత? అని. దానికి ఆ మహర్షి 'అవి గొప్పవి, తుదిలేనివి, సురలు కూడా వాటి హద్దులు 
నిర్ణయించలేకపోయారు. ఒక చోటును చూపి ఈ భూతం (పదార్థం) ఇంతవరకు కలదు, అక్కడ లేదు అనరాదు. 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


పంచభూతాలు హద్దులు లేనివి. వస్తువు ఒకటి ఉన్నదన్న తరువాత దాని కొలతలు లేవు అనట మెట్టంటావా? 
సమాధాన మిది. విష్ణువును అతడి గుణాన్ని స్వభావాన్నిబట్టి అనంతు డంటారు. జగన్మూర్తి అయిన విష్ణువునుండి 
జన్మించినవి కాబట్టి పంచభూతాలు కూడా విష్ణుడివలెనే అనంతాలు” అని తెలియజేయగా. 


విశేషం: ఇక్కడ విజ్ఞాన వికాసాలకు మూలభూతమైన తార్కిక దృష్టి ఉన్నది. పంచమహాభూతాల కొలత లేమి?” అని భరద్వాజు 
డడిగితే, భృగువు “వాటి పరిమాణం కొలతల కందనిది” అని అంటూ తన మాటను సమర్థించుకొనటానికి ఒక తర్కాన్ని 
ఆవిష్కరించాడు. ఈ పంచమహాభూతాలు కార్యాలు, కర్త నారాయణుడు. అతడు అనంతుడు. కాబట్టి కారణగతమైన అనంతత్వం 
కార్యంలోనూ ప్రతిఫలించింది. కాబట్టి ఇక్కడ కారణకార్య సంబంధం వ్యక్తమైనదన్నమాట. 


సీ. విని భరద్వాజుండు 'మునినాథ! పుష్కరం । బున బుట్టె నన్నష్ట పుష్కరంబు 


బ్రహ్మకు నాదినా( బట్టయ్యె నెట్టొకో? | నావుడు 'విష్ణుమానసభవుండు 
బ్రహ్మ యాద్యుండు పుష్కరము దదాసన రూప । ముగ గల్పితంబయ్యె మున్ను పిదప 
నను నిశ్చయంబు లే కునికి. బద్మజు. డన | వలసియు నుండు నయ్యలఘుతేజు. 


తే. బద్మ మది భూతధాత్రి యప్పద్మమునకు । గగన మూర్చితమగు మేరునగము రుచిర 
చారుకర్ణిక యందుండి సకల జంతు । సృజన ధుర్యత్వమహిమ నయ్యజుండు వెలుంగు. 84 


ప్రతిపదార్థం: విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజముని; మునినాథ!= బుషుల రాజా! ఓ భృగూ!; పుష్కరంబునన్‌= 
పద్మమునందు; పుట్టెన్‌+ అన్న+అప్టు+అ= పుట్టెను అన్నప్పుడే; పుష్కరంబు= పద శం: (బ్రహ శరున్‌= (బ్రహ్మదేవుడికి కూడా; ఆదినాన్‌= 
మొదటి దనగా; పట్టు+అయ్యెన్‌= స్థానమైనది; ఎట్టు+ఒకో?= ఎట్టో?; నావుడున్‌= అనినవెంటనే; విష్ణుమానసభవుండు= విష్ణువు 
మనస్సునుండి పుట్టినవాడు; (బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; ఆద్యు(డు= మొదటివాడు; పుష్కరము= పద్మం; తద్‌+ఆసన రూపముగన్‌= 
ఆతని పీఠము ఆకారంగా; కల్పితంబు+అయ్యెన్‌= నిర్మించబడినది అయినది; మున్ను పిదపన్‌= ముందు వెనుక; అను నిశ్చయంబు 
లేక+ఉనికిన్‌= అనే నిర్ణయం లేకుండటంవలన; పద్మజుండు= పద్మం నుండి పుట్టినవాడు; అనన్‌+వలసి+ఉండున్‌= అనవలసి 
ఉంటుంది; ఆ+అలఘు తేజున్‌= ఆ గొప్పకాంతిగల వాడిని; పద్మము+అది= ఆ తామరపువ్వు; భూతధా(త్రి= (ప్రాణులను 
సెంచెడిది) భూమి; ఆ+పద్మమునకున్‌= ఆ తామర పువ్వునకు; గగనమూర్థితము+అగు= ఆకాశం తలగా గల; మేరునగము= 
మేరు పర్వతం; రుచిరచారు కర్లిక= ప్రకాశించెడి సుందరమైన దుద్దు (పువ్వులోని నడిమి భాగం); అందున్‌+ఉండి= ఆ తామరదుద్దు 
నుండి; సకల జంతు సృజన ధుర్యత్వమహిమన్‌= ఎల్ల ప్రాణుల సృజించే భారం వహించే గొప్పతనంతో; ఆ+అజుండు= ఆ 
(బ్రహ్మ వెలు(గు(న్‌)= (ప్రకాశిస్తాడు. 

తాత్పర్యం: భృగుమహర్షి కథనాన్ని విన్న భరద్వాజుడు 'ఓ బుషిశ్రేష్టా! (బ్రహ్మదేవుడు పద్మంనుండి పుట్టాడు 
- అని అన్నప్పుడు, ఆ పద్మం (బ్రహ్మకు ముందు పుట్టినదైనట్టు కాదా? అని (ప్రశ్నించాడు. దానికి భృగువు 
సమాధానమిది: - బ్రహ్మ విష్ణుమానస పుత్రుడు, కాబట్టి బ్రహ్మ మొదటివాడు. తరువాత ఆ (బ్రహ్మకు పీఠంగా 
పద్మం నిర్మించబడింది. అయితే ఈ కార్యక్రమం జరిగినప్పుడు ముందూ - వెనుకా అనే నిర్ణయం లేదు కాబట్టి 
(బ్రహ్మను పద్మజుడు (పద్మం నుండి పుట్టినవాడు) అనీ అనవలసి ఉంటుంది. ఇంతకూ ఆ పద్మం ఏమి 
టనుకొంటున్నావు! అది భూమి. దానికి ఆకాశమే శీర్షంగా గల మేరుపర్వతం అందమైన కర్ణిక. అక్కడనుండి 
ఆ (బ్రహ్మదేవుడు సకల చరాచర జంతుసమూహాన్ని సృజించే భారాన్ని వహిస్తూ (ప్రకాశిస్తున్నాడు. 

విశేషం: పై వచనంలో (బ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ అక్కడ మేదిని బ్రహ్మశరీరంలోని మేదోమాంసమని వివరించబడింది. 
ఇక్కడేమో (బ్రహ్మదేవుని ఆసనంగా నిర్మితమైన పద్మమే భూతధాత్రిగా భూమిగా చెప్పబడుతూ ఉన్నది. దీనిని బట్టి మనం 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 539 


(గ్రహించవలసినదేమిటంటే ప్రాచినతమకాలాన నరుడు ఈ సృష్టి ఏర్పడినవిధానాన్ని గూర్చి అనేక ఆలోచనలు చేసి ఉన్నాడు. 
వాటిలో కొన్ని తర్కసహమైనవిగా ఉన్నవి అనుకొన్నవి, ఇక్కడ చోటుచేసికొనటం జరిగింది. 

వ. అని భృగుండు సెప్పిన విని భరద్వాజుండు 'భూతంబు లై దగుట యేమిట?' నని యడిగిన నతం డతని 

కి ట్లనియె. 85 

ప్రతిపదార్దం: అని= పైవిధంగా; భృగుండు= భృగుముని; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజ 
బుషి భూతంబులు= మహా పదార్థాలు; ఐదు+అగుట+ఏమిటన్‌?= ఐదు కావటం దేనివలన? (ఎక్కువ తక్కువలు ఏల 
లేవు?); అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= ఆ భృగువు; అతనికిన్‌= ఆ భరద్వాజమునికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 

తాత్పర్యం: భృగువచనం విన్న భరద్వాజుడు (ప్రశ్నించాడు. 'మహాపదార్జాలు భూతాలు ఐదే దేనివలన అయినట్లు? 
ఏ కారణాన అవి అయిదుగా రూపుదాల్చినవి?' అని. దానికి సమాధానం మహాజ్ఞాని అయిన భృగువు ఇట్టా ఇస్తున్నాడు. 


క, వాయువు చేష్టా రూపము, । మోయునెడ నభంబు, ద్రవము మునివర! జల మూ 
ష్మాయిత మనలము; గారి । న్యాయితము ధరిత్రి; యిట్టు లైదు దెటింగుల్‌. 86 
ప్రతిపదార్థం: మునివర!= ఓ బుషిశ్రేష్టా! భరద్వాజా!; చేష్టా రూపము= చైతన్యరూపం; వాయువు= గాలి; మైయునెడన్‌= శబ్దించే 
చోట; నభంబు= ఆకాశం; (ద్రవము= (స్రవించేది, పారునది; జలము= నీరు; ఊష్మాయితము= వేడిమి చెందింది; అనలము= 
నిప్పు; కారిన్యాయితము= గట్టితనం చెందినది; ధరిత్రి= భూమి; ఇట్టులు= ఈ విధంగా; ఐదు తెజంగుల్‌= ఐదు విధాలు. 
తాత్సర్యం: సృష్టిలో చేష్టలు, శబ్దాలు, (స్రావాలు, వేడిమి, గట్టితనం ఏర్పడటానికై పంచమహాభూతాలు 
యు యు యు యు న్‌ 
ఆవిష్కరించబడ్డాయి. చేష్టలు వాయురూపాన, శబ్దాలు ఆకాశం ద్వారా, (స్రావాలు నీటివలన, వేడిమి నిప్పు నుండి, 
గట్టితనం భూమివలన కలిగాయి. కాబట్టి పంచభూతాల అవసరం ఆ విధంగా ఏర్పడినది. 


విశేషం: ఇక్కడకూడా (శ్రోతలోని తార్కిక దృష్టి వ్యక్తమైనది. ఆదిలో అయిదు భూతాలే ఎందుకు ఏర్పడవలసి వచ్చినది? అనేది 

మౌలిక (ప్రశ్న. దానికి సంతృప్తికరమైన సమాధానం భృగువు అందించాడు. 

వ. ఈయయిదింటన కాదె జంగమంబులు స్థావరంబులు నైనయవి!' యనుటయు భరద్వాజుండు 'స్థావరంబుల 
యందు భూతగుణంబు లేమిటం గంటి?” మని యడిగిన భ భృగుం డిట్లనియె. 87 


ప్రతిపదార్థం: ఈ+అయిదింటన్‌+అ= ఈ ఐదింటివలననే; కాదె= కదా; జంగమంబులు= తిరుగాడెడివి; స్థావరంబులున్‌= 
కదలనివి; ఐన+అవి!= కలిగినవి! అనుటయున్‌= అనగా; భరద్యాజుండు= భరద్వాజముని; స్థావరంబులఅందున్‌= నిలిచి 
ఉండువాటియందు; భూతగుణంబులు= పంచభూతాల లక్షణములు; ఏమిటన్‌= ఏ విధంగా; కంటిమి?= చూచితిమి?; 
అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; భృగుండు= భృగుమహర్షి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ పంచభూతాలకారణంగానే సృష్టిలో కనిపించే రెండు విధాలయిన పదార్థాలు 1. తిరుగాడేవి, 
2. నిలిచి ఉండేవి (క్రమంగా జంగమాలు, స్థావరాలు) ఏర్పడ్డాయి. సృష్టి సర్వస్వమూ ఈ జంగమ స్థావరాత్మకమే.” 
అని భృగువు పలికితే భరద్వాజుడు మళ్ళీ (ప్రశ్నిస్తున్నాడు - “పంచభూతాల లక్షణాలు స్థావరాలలో ఎట్టా 
గమనించగలం?” అని. దానికి భృగువు సమాధానం ఇట్టా ఇచ్చాడు. 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


గ్‌ 


“అశని నిర్జోషంబు నాకర్ణనము లేక । వికృతి నెట్టులు వొందు వృక్ష? మాక 
సముశక్తి సూవె శ్రోత్రము నిదాఘంబు సో । కునవాడు( జో6 కెటుంగుట సమీర 
శక్తి మార్గముం గని చాంగెడు6 గనుట తే। జశ్శక్తి పాదపసంజ్ఞం బరంగుం 
బాదజిహ్వలం గొని బానంబు సేయుట । జలశక్తి జిహ్వ నైజంబు లైన 


తే. కుసుమ ధూపాది గంధముల్‌ గొనుట నెలమి€ । దాల్లు నని చెప్పు. దరువు వేదంబు ఘ్రాణ 
ముర్విశక్తి యి ట్లయిదును నుల్లసిలుట | ననఘ! భూజంబు పంచభూతాత్మకంబు. 88 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; అశని నిర్ద్వాషంబున్‌= పిడుగు శబ్దమును; ఆకర్షనము లేక= వినటంలేకుండా; వృక్షము= 
చెట్టు; వికృతిని= వికారమును, మార్పును; ఎట్టులు+పొందున్‌?= ఏ విధంగా చెందుతుంది?; ఆకసము శక్తి+చూవె= ఆకాశం 
యొక్క శక్తి సుమా!; (శ్రోత్రము= చెవి; వృక్షము= చెట్టు; నిదాఘంబు సో(కునన్‌= వేడిమి తాకిడివలన; వాడున్‌= వాడిపోతుంది; 
చో(కు+ఎణుంగుట= స్పర్శ (తాకు) తెలిసికొనటం; సమీరశక్తిన్‌= గాలి ప్రభావంవలన; వృక్షము; మార్గమున్‌+కని= దారిని చూచి; 
చాగాడున్‌= సాగుతుంది; కనుట= చూడటం; తేజస్‌+శక్తిన్‌= వెలుతురు ప్రభావంవలన; వృక్షము; పాదప సంజ్ఞన్‌= పాదపము 
అనే పేరుతో; పరంగున్‌= ఒప్పుతుంది; పాదజిహ్వలన్‌= వేళ్ళు అనే నాల్కలతో; కొని= స్వీకరించి; పానంబు+చేయుట= త్రాగుట 
చేయటం - త్రాగటం; జలశక్తిన్‌= నీటి ప్రభావంవలన; జిహ్వ నైజంబులు= నాల్క స్వభావాలు; ఐనన్‌= కాగా, ఈ విధంగా 
నాలుగు భూత లక్షణాలు నిరూపితాలు కాగా; కుసుమ ధూప+ఆది గంధముల్‌= పూవులు, పొగలు మొదలైన వాటి వాసనలు; 
కొనుటన్‌= స్వీకరించటం; తరువు= చెట్టు; ఎలమిన్‌= బాగుగా; తాల్చును+అని= వహించును, ధరించును అని; వేదంబు= 
వేదం; చెప్పున్‌= పలుకును; (ఘాణము= వాసన చూచే ఇంద్రియం, ముక్కు; ఉర్విశక్తిన్‌= భూమిశక్తివలన; ఇట్టు= ఈ విధంగా; 
అయిదును= ఐదు భూతముల లక్షణాలను; ఉల్లసిలుటన్‌= ప్రకాశిస్తూ ఉండటంవలన; భూజంబు= చెట్టు (భూమినుండి పుట్టినది); 
పంచభూత+ఆత్మకంబు= ఐదు భూతాల స్వరూపం గలది. 


తాత్పర్యం: పాపరహితుడవయిన ఓ భరద్వాజా! స్టావరమైన చెట్టులో పంచభూతాల లక్షణాలు ఎట్టా 
వ్యక్తమౌతున్నాయో చూడుము. చెట్టు పిడుగుపాటుకు వికృతిని పొందుతుంది. పిడుగు శబ్దాన్ని వినకుండా వికారాన్ని 
ల యలు 
ఎట్టా చెందుతుంది? కాబట్టి శబ్దాన్ని (గ్రహిస్తున్నదంటే దానికి ఆకాశలక్షణమైన (శ్రవణేం(ద్రియం చెవి ఉన్నట్లే, వేడిమి 
ట్వ (2) [=] వా a {ove హో 

సోకితే వాడిపోతుంది. స్పర్శను [గ్రహించటమంటే వాయువు లక్షణాన్ని ధరించినట్లే. దారి చూచుకొని సాగుతుంది, 
పెరుగుతుంది. చూచుట అనే (క్రియ తేజశ్ళక్తికి చెందింది కాబట్టి వెలుతురు (గ్రహించే నేత్రమున్నట్టే. చెట్టును 
పాదపం అంటారు. అనగా పాదజిహ్యలతో, వేళ్ళ రూపంలోని నాలుకలతో పానం చేస్తుంది. ఇక్కడ జలశక్తిని 
ధరించినట్టు కాగా, చెట్టు, పూవులు, పాగలు మొదలైనవాటి వాసనలు గ్రహిస్తుంది - అని వేదం పలుకుతున్నది. 
కాగా చెట్టు ఆఘ్రాణిస్తున్నట్లే. ఇది భూమి లక్షణం. ఈ విధంగా స్థావరమైన వృక్షంలో కూడా ప్రాథమికాలయిన 
పంచభూతాల లక్షణాలు గోచరిస్తున్నాయి కాబట్టి చెట్టు పంచభూతాత్మక మైనదిగా అంగీకరించవలసిందే. 

విశేషం: తరువులో ఘ్రాణలక్షణం తప్ప మిగిలిన అన్ని లక్షణాలూ సహజంగానే ప్రత్యక్ష ప్రమాణాలతోనే నిరూపితమైనాయి. 
ఘ్రాణలక్షణం - వాసన చూచే గుణం దగ్గరకు వచ్చేసరికి ప్రత్యక్షప్రమాణం చాలదు. అందుకని అక్కడ వేదాన్ని ప్రమాణంగా 
చూపాడు భారతకర్త. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకపోతే ఆస్తిక్యమే దెబ్బతింటుంది కాబట్టి అది తిరుగులేని ప్రమాణ మన్నమాట. 
వ. శైలాదుల యందు నిట్ల యూహింప( బిజి భంగులం గలిగియుండుః బంచభూతాత్మకంబు గాని భూతంబు 

లేదనుట వేదనిశ్చయం' బనిన విని భరద్వాజుండు. 89 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 541 


ప్రతిపదార్థం: శైల+ఆదులయందున్‌= కొండలు మొదలయినవాటియందును; ఇట్టు+అ= ఈ విధంగానే; ఊహింపన్‌= 
ఆలోచించగా; పెజభంగులన్‌= ఇతర విధాలను, పద్దతులను; కలిగి+ఉండున్‌= వహించి ఉండును; పంచభూత+ఆత్మకంబు+కాని= 
పంచభూతాలతో ఏర్పడినది కాని; భూతంబు= (కలిగినది) వస్తువు, ప్రాణి, పదార్థం; లేదు+అనుట= లేదనటం; వేదనిశ్చయంబు= 
వేదంయొక్క నిర్ణయం; అనినన్‌= అనగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజ ముని. 
తాత్సర్యం: కొండలు మొదలైనవాటిలో కూడా ఇదే విధంగా ఆలోచించగా, పంచభూతాలలో ఏర్పడని ప్రాణి 
లేదన్నది వేదం నిర్ణయించిన విషయం” అనగా విన్న భరద్వాజుడు. 
విశేషం: ఇక్కడ పూర్వ లక్షణాన్ని చెలరేగకుండా చేసే ఉద్దేశంతోనే భృగువు “ఇది వేద నిశ్చయంబు' అని చివరిమాటగా 
పలికినట్టున్నాడు. 
క _ 'భూముఖ్యం బగు భూత । గ్రామంబు గుణంబు లైన గంధాదుల. దే 

జోమహిత యనుభవించుట | యేమెయి? నెద్దాని కావహిల్లుచునుండున్‌.' 90 


ప్రతిపదార్థం: తేజస్‌+మహిత!= గొప్పతేజస్సుగలవాడా!; భూముఖ్యంబు+అగు= భూమి మొదలైన; భూత([గ్రామంబు గుణంబులు+ 
ఐన= భూతాల సమూహం యొక్క స్వభావాలైన; గంధ+ఆదులన్‌= వాసన మొదలైనవాటిని; అనుభవించుట= పొందటం; ఏ 
మెయిన్‌= ఏ విధంగా; ఏ+దానికిన్‌= దేనికి; ఆవహిల్లుచున్‌+ఉండున్‌?= కలుగుతూ ఉంటుంది? 
తాత్సర్యం: “ఓ తేజస్వీ! భూమి మొదలయిన పంచభూతాలకు గంధం మొదలయిన లక్షణాలున్నాయి. ఆలక్షణాలను, 
స్వభావాలను ఏ విధంగా ఎవరు అనుభవిస్తారు? ఆ అనుభవం అనేది ఏ క్రమంలో ఎవరికి చెందుతుంది”. 
విశేషం: సృష్టి అంతా పంచభూతాత్మకం. ఇతరమైన దేదీ లేదు. అయినప్పుడు అనుభోక్తా, అనుభుక్తమూ రెండూ సాంకేతికంగా 
ఒకటే. అందుకని అనుభవాన్ని గురించిన (క్రమపరిణామాన్ని వివరించవలసి వచ్చింది. 
తే. అనిన భృగుం డిట్టులను “విషయములు నింద్రి । యములు మనసును గ్రమసాధనములు గాంగ 
నంతరాత్మ ప్రదర్శి యై యనుభవించి । తతృతము లగు మోదఖేదముల( బొందు. 91 
ప్రతిపదార్థం: అనినన్‌= భరద్వాజుడు అనగా; భృగు(డు= భృగుమహర్షి; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
విషయములున్‌= పదార్థాలును; ఇంద్రియములున్‌= కన్నులు మొదలైన ఇంద్రియాలూ; మనసును= మనస్సు; క్రమసాధనములు+ 
కాంగన్‌= వరుసగా ఉపకరణాలు అవుతుండగా; అంతర్‌+ఆత్మ= లోపలి జీవుడు; ప్రదర్శి+ఐ= చూచేవాడై; అనుభవించి= 
అనుభవాన్ని పొంది; తద్‌+కృతములు+అగు= ఆ అనుభవముచేత చేయబడిన (కలిగిన); మోదఖేదములన్‌= సుఖదుఃఖాలను; 
పొందున్‌= చెందును. 
తాత్సర్యం: భృగువు సమాధానమిది - “పదార్థాలు, వాటిని గ్రహించే ఇంద్రియాలు, ఇంద్రియాలను నియంత్రించే 
మనస్సూ - ఈ మూడూ వరుసగా అనుభవ(క్రియకు సాధనాలు. అనుభోక్త లోపలి జీవుడు. అతడే అంతరాత్మ. 
అతడు పై మూడింటిని చూస్తూ పంచభూతాల స్వభావాలను అనుభవిస్తాడు. అనుభవించి, తత్ఫలితంగా సుఖాన్నో 
లేక దుఃఖాన్నో పొందుతాడు. కాబట్టి అనుభోక్త అంతరాత్మ. అతడి క్రింద మనస్సు, దాని అధీనంలో ఇంద్రియాలు, 
ఇం(ద్రియాల దగ్గర పదార్థాలు - ఇదీ (క్రమం (క్రిందినుండి చూస్తే. 
విశేషం: ఇక్కడ వివరించిన వాటిలో విషయాలు - పదార్థాలు, ఇంద్రియాలు కనిపించేవి రెండు. మనస్సు, అంతరాత్మ కనిపించనివి 
రెండు. కనిపించకపోయినా వస్తువులుండవచ్చు - అనేది మన అనుభవంలోని విషయమే. మనస్సు ఉనికిని (గ్రహించవచ్చును. 
మనం చూస్తూకూడా ఒక్కొక్కసారి ఎదుటి వస్తువును గ్రహించలేము. కారణం మనస్సు అక్కడ లేక. కాబట్టి ఇం[ద్రియాలతోపాటుగా 
మనస్సుకూడా అనుభవానికి అవసరమే. 


542 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అప్పురుషుండు. 92 
తాత్పర్యం: ఆ మానవుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భారతీయ వేదాంత శాస్త్రాలలో ఈ పురుషశబ్దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రకృతి, పురుషుడు వంటి వాడుకలో పురుష శబ్దాన్ని 
పర్యాయశబ్దాలతో ప్రయోగించరు. అట్లాగే పురుషోత్తముడంటే విష్ణువు. నరోత్తముడంటే ఆ అర్థం రాదుమరి! పురుషసూక్తమనే వాడుక 
తప్పు మానవ సూక్తంవంటి మాటలు లేవు. ఆ దృష్టిలో ఇక్కడి పురుష శబ్దం అంతరాత్మకు పర్యాయంగా ప్రయుక్తమైనట్టు ఉన్నది. 
క  క్ర్షేత్రజ్ఞం డనంగ నిఖిల । గాత్ర వ్యాప్తత్వమహిమ గలిగి సమీరా 

సూత్రణమున జీవుండును । గోత్రమునై సర్వవర్తకుం డగుచుండున్‌. 93 
ప్రతిపదార్దం: క్షేత్రజ్ఞుండు+అనంగన్‌= క్షేత్రజ్ఞ డనే పేరుతో; నిఖిలగాత్రవ్యాప్తత్వ మహిమ+కలిగి= మొత్తం శరీరంలో వ్యాపించి 
ఉండెడి గొప్పతనం వహించి; సమీర+ఆసూ(త్రణమునన్‌= (ప్రాణం) గాలి యొక్క (ప్రవేశం వలన; జీవుండును= ప్రాణమూ; 
గోత్రమును+ఐ= వంశమునూ అయి; సర్వవర్తకుండు+అగుచున్‌+ఉండున్‌= అన్నింటా ఉండెడివాడు అవుతూ ఉంటాడు. 


తాత్పర్యం: సృష్టిలోని ఖేదమోదాలకు పాత్రమై ఉండే ఆ పురుషుడు క్షేత్రజ్ఞుడనే సంజ్ఞతో శరీరమంతా నిండి 
ఉండే గొప్పతనం కలిగి, 'ప్రాణవాయువుతో కలిసి ఉండటంవలన జీవుడని పిలువబడుతూ తానే వంశం కూడా 
అయి అన్నింటా వ్యాపించి ఉంటాడు. 


విశేషం: క్షేత్రమంటే శరీరం; క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ - క్షేత్రాన్ని ఎరిగినవాడు అని అర్హం. ప్రాణమనే వాయువుతో 
ఉండటంవలన ప్రాణికి - జీవుడు; అయితే అంతమా(త్రమే కాకుండా వంశలక్షణమూ జీవలక్షణమూ ధరించి సర్వవ్యాప కుడ 
కూడా ఉంటాడు. 
క. అగు నీతత్త్వము సత్వా। దిగుణత్రయ వికృతి కత్యతీతంబై పూ 

ర్వ గురుత్వంబునకుం జన । విగతత్వంబునకు నెలవు విమలవిచారా! 94 


(ప్రతిపదార్థం: విమలవిచారా!= నిర్మలమైన ఆలోచన కలవాడా!; ఈ తత్త్యము= ఈ క్షేత్రత్వం; సత్త్య+ఆది గుణత్రయ 
వికృతికి(న్‌)= సత్త్వం మొదలైన త్రిగుణాల వికారానికి; అతి+అతీతంబు+ఐ= మిక్కిలిగా గడచిపోయినదై, దూరమైనదై; 
పూర్వగురుత్వంబునకున్‌= మొదటి గొప్పతనానికి; చనన్‌= వెళ్ళుటకు, చేరుటకు; విగతత్వంబునకు(న్‌)= బొత్తిగా పోయిన 
తనమునకు, మిక్కిలి లేమికి; నెలవు= స్థానం. 


తాత్సర్యం: ఈ క్షేత్ర క్షేత్రజ్ఞతత్వం, సత్వరజస్తమోగుణాలు - అనే ఈ మానవస్వభావ వికారాలకు మిక్కిలి 
దూరమై ఆత్మ ఈ జన్మపరంపరల చక్రాన తగుల్కొనక, ముందున్న కైవల్యానికి నిలయమైనది. 


విశేషం: ఈ క్షే తజ్ఞతత్యం ప్రకారం ఆత్మ స్వతఃముక్తం; ఆనందమయం; అయినా జన్మ పరంపరలు అనే చక్రాన తగుల్కొని 
పరిభ్రమిస్తూ తనను తాను మరచి వ్యవహరిస్తూ, చివరకు తన నెలవును - కైవల్యాన్ని చేరుకొంటుంది. 
ఆ. బుధుండు సూక్ష్మ విమల బుద్ది నప్పురుషుని । నరసి కాంచి యతని యంద మనసు 

దిగ్గ విడిచి, యెగ్గు లగ్గును బొందక । శుద్దశాంతి. బరమసుఖము పొందు. 95 
ప్రతిపదార్థం: బుధుండు= పండితుడు; సూక్ష్మవిమల బుద్దిన్‌= ఆధ్యాత్మమయిన నిర్మలమైన తెలివితో; ఆ+పురుషునిన్‌= ఆ 
క్షేత్రజ్ఞుడిని; అరసి= వెదకి; కాంచి= చూచి; అతనియందున్‌+అ= ఆ క్షేత్రజ్ఞడి యందే; మనస్సు= హృదయము; దిగ్గ విడిచి= 


శాంతిసర్వను - చతుర్థాశ్వాసము 543 
ఇ 

దిగవిడిచి, వదలిపెట్టి; ఎగ్గు(న్‌)+లగ్గును= కీడును, మేలును; పొందక= చెందక; శుద్దశాంతిన్‌= పరిశుభ్రమైన శాంతితో; పరమ 

సుఖము= గొప్ప సంతోషం; పొందున్‌= చెందుతాడు. 


తాత్సర్యం: పండితుడు అధ్యాత్మచింతనతో, నిర్మలమతితో కేవలుడైన ఆ పురుషుడిని అన్వేషించి, దర్శించి ఆతడి 
యందే తన మనస్సును లగ్నంచేసి, ఇతరమైన దేనినీ చూడక, కేవలప్రశాంతితో సుఖాలనన్నిటిని మించిన ఆ 
పరమసుఖాన్ని పొందుతాడు. 


నిశేషం: పండితుడు క్షేత్రజ్ఞదర్శనంతో పరమసుఖాన్ని పొందగలడు - అంటే పరిశేషన్యాయంతో అపండితుడు దానికి విరుద్దంగా 
గతానుగతికంగా జన్మచక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడని కూడా అర్థం. 


వ. అని వెండియు. 96 
తాత్సర్యం: అని పలికి మరలా. (తరువాతి పద్యంతో అన్వయం). 
భృగునుహాముని భరద్వాజునకుం జెప్పిన నర్ణాశ్రమాచారక్రనుము (సం. 12-181-1) 


ర 


“ఆగమ సత్యధర్మాచార తపముల । కునికి పట్టులుగాంగ వనజభవుండు 

గలిగించె మును బ్రాహ్మణుల మటథి కల్పించె । నృప వైశ్య శూద్రుల నిర్మలాత్మ 
బ్రాహ్మణాదికముగ( బరంగు నన్నాలుగు | జాతుల యుజ్ఞ్జ్యలచ్చాయ లోలి 

సొంపారు€ దెలుపును గెంపును బసుపు చా! యయు'. గప్పు నయ్యు నండ్రాండ్ర వర్యు 


ఆ. లాత్మకర్మ మెడలి యనులోమ వృత్తి నె । జ్ఞాతి సొచ్చు నన్యజాతి పనికి 
దాని కట్టిభంగి దలకొనుం బెక్కులు | పనుల. జేసి జారతనము వచ్చు. 97 


ప్రతిపదార్థం: నిర్మల+ఆత్మ!= మలినంలేని ఆత్మకలవాడా! భరద్వాజా!; వనజభవు(డు= (బ్రహ్మదేవుడు; ఆగమ సత్యధర్మాచార 
తపములకున్‌= వేదాలకు, సత్యానికి, ధర్మానికి, ఆచారానికి, తపస్సునకు - ఈ అన్నిటికి; ఉనికి పట్టులు గా(గన్‌= స్థానాలు 
అయ్యేటట్టుగా; మును= ముందుగా; బ్రాహ్మణులన్‌= బ్రాహ్మణజాతిని; కలిగించె(న్‌)= పుట్టించాడు; మటి= తరువాత; నృప 
వైశ్య శూ(ద్రులన్‌= క్షత్రియ వైశ్య శూద్రులను; కల్పించె(న్‌)= పుట్టించాడు; బ్రాహ్మణ+ఆదికముగన్‌= (బ్రాహ్మణులు మొదలుగా; 
పరంగు= ఒప్పు; ఆ+నాలుగు జాతుల= ఆ నాలుగు వర్గాల; ఉత్‌+జ్వల+ఛాయలు= బాగుగా ప్రకాశించే మేని రంగులు; ఓలి(న్‌)= 
క్రమంగా; సొంపు+ఆరు= విలసిల్లునటువంటి; తెలుపును= తెల్లదనమూ; కెంపును= ఎ(ర్రదనము; పసుపుచాయయున్‌= పసుపు 
(పచ్చని) రంగూ; కప్పున్‌= నల్లదనమూ; ఐ= అయి; అని; ఆర్యులు= పెద్దలు; అందురు= అంటారు; ఆత్మకర్మము= తనపని; 
అనులోమవృత్తిన్‌= ఆరోహణ (క్రమానుగతమైన (బ్రతుకు దెరువును; ఎడలి= విడిచి; ఏ+జాతి= ఏ వర్షము; అన్యజాతిపనికిన్‌= 
ఇతర వర్షపు వృత్తికి; చొచ్చున్‌= (ప్రవేశిస్తుందో; దానికిన్‌= ఆ జాతికి; అట్టి భంగి= ఆ పద్దతి; తలకొనున్‌= కలుగుతుంది; పెక్కులు 
పనులన్‌+చేసి= అనేకములయిన పనులవలన; జారతనము= వ్యభిచారం, రంకుతనం; వచ్చున్‌= కలుగుతుంది. 
తాత్పర్యం: ఓ నిర్మలాత్మా! భరద్వాజా! (బ్రహ్మదేవుడు మొదటగా వేదాలకూ, సత్యధర్మ ఆచారాలకూ, తపస్సులకూ 
నెలవులుగా ఉంటారని (బ్రాహ్మణులను సృజించాడు. తరువాత క్షత్రియ వైశ్య శూద్రులను పుట్టించాడు. 
బ్రాహ్మణులు మొదలు శూద్రుల వరకు గల నాలుగు వర్ణాలవారి మేని రంగులు (క్రమంగా తెలుపు, ఎరుపు, 
పసుపు, నలుపు- (అంటారు ఆర్యులు.) ఈ నాలుగు వర్ణాలవారిలో ఏ జాతి వారయినా, తమ వృత్తులు వదలి 
అన్యుల వృత్తులు స్వీకరిస్తే వారికి ఆ వృత్తి ఏర్పడుతుంది. అయితే అటువంటి ప్రవర్తనవలన లోకాన రంకుతనం 
కలుగుతుంది. 


544 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క సితరక్తపీత నీలము । లతులమతీ! మొదలు దొడ(గి యంతంతకు హీ 
నత. దాల్లు( గాన యెటి(గిం । చితి నీ పరిపాటి గర్మశీలతకొఅకున్‌. 98 

ప్రతిపదార్థం: అతులమతీ!= సాటిలేని బుద్దిగలవాడా!; సిత రక్త పీత నీలములు= తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు; మొదలు+తొడంగి= 
మొదలుకొని; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు క్రిందికి పోయేకొలదీ; హీనతన్‌= తక్కువ తనమును; తాల్ఫున్‌= ధరించును; 
కాన కానన; కర్మశీలత కొటుకున్‌= కర్మల స్వభావాల కొరకు; ఈ పరిపాటిని= ఈ క్రమాన్ని; ఎటిశగించితిన్‌= తెలిపాను. 

తాత్సర్యం: ఓ భరద్వాజా! తెలుపు ఎరుపు పసుపు నలుపు లనే ఈ వర్ణాలు మొదటినుండి (క్రిందికి వచ్చే కొలది 
తక్కువతనాన్ని వహిస్తాయి. తెలుపుకంటె ఎరుపు తక్కువ, అంటే బ్రాహ్మణుడికంటె క్షత్రియుడు హీనుడు. ఈ 
విధంగా ఈ వర్ణాలలో హెచ్చు తగ్గుల (క్రమాన్ని ఆయా వర్ణాల స్వభావాల ఎరుకకొరకు నీకు తెలియజేశాను”. 


నిశేషం: వర్షం అనేమాటకు రంగు అని అర్థం. మొట్టమొదట ఈ వర్లభేదం మానవశరీర వర్ణాల కారణంగానే ఏర్పడి, అనంతరం 
పెద్దకాలానికి కులంగా స్థిరపడిపోయి ఉంటుంది. గ్రంథం ప్రాచీనం కాబట్టి ఆ మొదటి లక్షణాలు గ్రంథస్థాలుగా నిలిచాయి. 


వ. అని మటియును. 99 
ప్రతిపదార్థం: అని= పలికి; మటియును= ఇంకను. 
తాత్సర్యం: అని పలికి ఇంకా ఇట్టా ప్రసంగిస్తున్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. సత్యమ బ్రహ్మము దపమును । సత్యమ ప్రజలను సృజించు సత్యము లోక 
స్థిత్యాధానముం జేయును । సత్యం బన్ఫతంబుచేత సంపిహిత మగున్‌. 100 
ప్రతిపదార్థం: సత్యము+అ= సత్యమే; బ్రహ్మము= వేదం; తపమును= తపశ్చర్య కూడా; సత్యమ= సత్యమే; ప్రజలన్‌= జనులను; 
సృజించు(న్‌)= పుట్టిస్తుంది; సత్యమ= సత్యమే; లోకస్టితి+ ఆధానమున్‌= జగత్తుయొక్క ఉనికిని స్థాపించుటను; చేయున్‌= చేస్తుంది; 
సత్యంబు= సత్యం; అనృతంబుచేత(న్‌)+అసత్యంచేత; సంపిహితము= బాగుగా కప్పబడింది; అగున్‌= అవును. 
తాత్సర్యం: సత్యమే వేదం, సత్యమే తపస్సు, సత్య(వ్రతాన్ని పాటిస్తే తపస్సు చేసినట్లే. సృష్టిలో ప్రజాసంతతిని 
సత్యమే సృష్టిస్తున్నది. లోకం నిలిచి ఉండటానికి సత్యమే కారణం. ఈ విధంగా లోక సృష్టికి, లోకస్టితికి ఆధారమైన 
ఈ సత్యం అసత్యం వలన కప్పబడిపోతుంది. 
విశేషం: సత్యశబ్ద వ్యుత్పత్తి (గ్రహించదగింది. “సతొ'కి చెందింది సత్యం. ఈ 'సత్‌ో అనే శబ్దం వేదాంత పరిభాషలో ఎక్కువసార్లు 
వస్తుంటుంది. సత్‌= ఉనికి; సత్తా అనే సంస్కృతశబ్దం కూడా ఇటువంటిదే. 'సతోకి వ్యతిరిక్తం “అసతో, అసత్తునుండి సత్తుకు 
చేరుకోవాలని ఉపనిషత్తుల ఉద్దోష, 
వ. అట్లుంగాక ధర్మాధర్మంబు లన బ్రకాశతమంబు లన బోధాజ్ఞానంబు లన స్వర్గ నరకంబు లన సుఖదుఃఖంబు 
లన బర(గు బుధజన వ్యావహారిక శబ్దంబులకు నర్భంబులై సత్యానృతంబులు ప్రవర్తిల్లుం గావున. 101 
ప్రతిపదార్థం: అట్టున్‌+కాక= ఆ విధంగానే కాకుండా; ధర్మ+అధర్మంబులు+అనన్‌= పుణ్యం పాపం అనగా; (ప్రకాశ 
తమంబులు+అనన్‌= కాంతి, చీకటి అనగా; బోధ+అజ్ఞానంబులు+అనన్‌= జ్ఞానం అజ్ఞానం అనగా; స్వర్గ నరకంబులు+అనన్‌= 
పుణ్యలోకం పాపలోకం అనగా; సుఖదుఃఖంబులు+అనన్‌= సంతోషం, ఏడుపు అనగా; పరంగు= ఒప్పెడు; బుధజన వ్యావహారిక 


శబ్దంబులకున్‌= పండిత జనుల పలుకులలోని పదాలకు; అర్థంబులై= శబ్దార్థాలై తెలియపరచే శబ్దాలై; సత్య+అనృతంబులు= 
సత్యం అసత్యం అనేవి; (ప్రవర్తిల్లున్‌= (ప్రవర్తిస్తాయి; కావున(న్‌)= కాబట్టి. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 545 


తాత్సర్యం: లోకాధారమైన సత్యం అసత్యంచేత కప్పబడటమే కాదు, లోకంలో పుణ్యపాపా లని, వెలుతురు చీక 
ట్లని, జ్ఞాన అజ్ఞానా లని, పుణ్యలోక పాపలోకా లని, సుఖదుఃఖా లని, ఆర్యులు వ్యవహరించే మాటల కర్ణాలు 
కూడా (క్రమంగా సత్య అసత్యాలే. అంటే సత్యమంటే ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం సుఖం - అని అర్థాలు. 
ఆ విధంగానే అసత్యమంటే పాపం, చీకటి, తెలివి తక్కువతనం, నరకం, దుఃఖం - అని గ్రహించాలి. లోకంలోని 
మంచిమొత్తం సత్యం, చెడుగంతా అసత్యం - ఇదీ ఫలితార్థం. 


క అనఘా! దుఖాత్మకమగు । నన్ఫృతం బడ(గించుటకు( బ్రయత్నమున సుధీ 

జను లాచరింతు రనిశం । బును మోహవిఘాతి నియమములు నిష్టమెయిన్‌. 102 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; సుధీజనులు= పండితులు; దుఃఖ+ ఆత్మకము+అగు= దుఃఖస్వరూపమైన; న+బుతంబు= 
అసత్యం; అడంగించుటకు(న)= అణచుటకు; ప్రయత్నమున(న్‌)= గొప్ప యత్నంతో; అనిశంబును= ఎల్లప్పుడును; మోహవిఘాతి 
నియమములు= మానసిక విభ్రాంతిని చంపు కట్టుబాట్లు; నిష్టమెయిన్‌= దీక్షతో; ఆచరింతురు= ఆచరణలో పెట్టుతారు. 
తాత్సర్యం: పాపమెరుగని ఓ భరద్వాజా! దుఃఖస్వరూపమైన ఈ అసత్యాన్ని అణచగోరి, పండితులు గొప్ప 
యత్నంతో పొరపాట్లను తొలగించే కట్టుబాట్లను ఎప్పుడూ దీక్షతో ఆచరిస్తూ ఉంటారు. 

టా లు ౧ oa జావ 

విశేషం: సత్యాసత్యాలు యథార్థంగా ఉన్నవి ఉన్నట్లుగా కనిపిస్తే నరులు సామాన్యంగా సత్యాన్నే ఎన్నుకొంటారు. అయితే అసత్యం 
సత్యంవలె భ్రాంతి కలిగిస్తుంది. ఆ (భ్రాంతిని నిర్మూలించే ప్రయత్నం సుధీజనులే చేయాలి. సామాన్యులకు అది అలవిమాలిన పని. 
క ఒలయు జరావ్యాధి ప్రభృ। తులు శారీరములు గాఢ తోదక శోకా 

దులు మానసములు; దుఃఖం । బులు రెండు విధముల నిట్లు పురుషు నలంచున్‌. 103 


ప్రతిపదార్థం: ఒలయు= కలిగెడు; జరావ్యాధి ప్రభృతులు= ముసలితనం, రోగం మొదలైనవి; శారీరములు= ఒడలికి, శరీరానికి 
చెందినవి; గాఢ తోదక= బాధించే; శోక+ఆదులు= గట్టి (మానసిక) బాధ, బంధునాశంవలన దుఃఖం మొదలయినవి; 
మానసములు= మనస్సునకు చెందినవి; దుఃఖంబులు= బాధలు; రెండు విధములన్‌= రెండు రీతులలో; ఇట్టు= ఈ విధంగా; 
పురుషున్‌= మానవుడిని; నలంచున్‌= బాధిస్తాయి. 

తాత్సర్యం: మానవజీవితంలో దాపురించే బాధలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి శారీరక దుఃఖాలు, 
ముసలితనం, రోగం మొదలైనవి. రెండు - మానసిక బాధలు, బంధునాశం మొదలైనవాటి వల్ల కలిగేవి 


క శారీర మానసములగు । నీ రెండు విధములు దన్ను నేపక యుండం 
గోరికొని నియమముల( బ్రతి | కారం బొనరింపంగా సుఖం బొందు నరున్‌. 104 


ప్రతిపదార్థం: శారీర మానసములు+అగు= శరీరానికి, మనస్సునకు చెందినవైన; ఈ రెండు విధములు= పైన తెలిపిన రెండు 
రకాలయిన రోగాలు; తన్ను(న్‌)= తనను (నరుడిని); ఏయక+ఉండన్‌= బాధించకుండా ఉండుటను; కోరికొని= తనకై అభిలషించి; 
నియమములన్‌= కట్టుబాట్టతో; ప్రతికారంబు+ఒనరింపంగాన్‌= (ప్రతిక్రియ చేస్తే; నరున్‌= మానవుడిని; సుఖంబు+ఒందున్‌= 
క్షేమం పొందుతుంది. 


తాత్సర్యం: శారీరకంగా, మానసికంగా దాపురించే రోగాలను శారీరకమైన మానసికమైన నియమ నిష్టలతో 
నియంత్రించ గలిగితే అవి నరుడిని బాధించపు. అట్టి ఆ నరుడు సుఖిస్తాడు. 


546 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిశేషం: పద్యంలోని “తన్ను నేక యుండంగోరికొని” అనే మాటలు గమనించదగ్గవి. కోరుట వేరు, కోరుకొనుట వేరు. కోరుకొనుట 
అంటే తనకొరకు కోరటం. అంటే గట్టిగా సంకల్పించుకొని ఆ సంకల్పబలంతో ఒక నిర్ణయానికి రావటం. అట్లా గట్టి నిర్ణయం 
జరిగితే దుఃఖనివారణ సాధ్యమే నంటున్నాడు భృగువు. 


క విను దుఃఖుంబులం దెగం దో।। చిన పురుషుడు సౌఖ్య సక్తచిత్తుడు గా కా 
రిన వైరాగ్యము. జెందిన | ననుపమ మగు పరమపదము నమ్మెయి సేర్లున్‌?' 105 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; దుఃఖంబులన్‌= శారీరక మానసిక వ్యాధి - ఆధులను; తెగన్‌+తో(చిన పురుషుండు= ఛేదించి 
నెట్టివేసిన నరుడు; సౌఖ్యసక్త చిత్తుండు= సుఖమునందు తగుల్కొన్న మనస్సు కలవాడు; కాక= కాకుండా; ఆరిన వైరాగ్యమున్‌= 
శాంతించిన విరాగి తనమును-విషయవాంఛలు లేకుండుటను; చెందినన్‌= పొందినచో; న+ఉపమము+అగు= సాటిలేనిదగు; 
పరమ పదమున్‌= గొప్పస్థానాన్ని, మోక్షాన్ని; ఆ+మెయిన్‌= ఆ విధముగా; చేర్చున్‌= పొందించును. 
తాత్సర్యం: పైన వివరించినట్లుగా సంకల్పబలంతో, స్థిరనిశ్చయంతో వ్యాధి - ఆధులను దూరీకరించుకొన్న నరుడు 
ఆ జయంతో, మళ్ళీ సుఖసంతోషాల వెంటబడిన సామాన్యనరుడివలె ప్రవర్తించకుండా, విషయవాంఛలు శాంతించినవాడై 
ప్రశాంతమైన వైరాగ్యాన్ని స్వీకరించాలి. అపుడు ఆ వైరాగ్యమార్గం అతడిని ముక్తికి చేర్చుతుంది”. 
విశేషం: ఆధివ్యాధుల నిరోధంతో నరుడి మనశ్ళరీరాలు రెండూ పరిశుభ్రపడి కాంతిమంతములౌతాయి. అయితే ఆ స్థితిలో 
నరుడు మళ్ళీ పాత(త్రోవలో (ప్రపంచ సుఖాల వెంటబడి పరుగెత్తితే ప్రయోజనముండదు. కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లే, అందువలన 
మనళ్ళరీరారోగ్యాలు ఉజ్జ్వలంగా ఉన్నపుడు ప్రశాంతచిత్తుడై విరాగిగా బ్రతకగలిగితే మోక్షాన్ని చేరుకోగలుగుతాడు నరుడు. 
వ. అనిన విని భరద్వాజుం 'డాశ్రమధర్మ ప్రకారంబులు సువ్యక్తంబులుగా నెలింగింపు' మనుటయు భృగుం 

డిట్లనియె. 106 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజ ముని; ఆశ్రమ ధర్మ (ప్రకారంబులు= 
(బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాస ఆ(శ్రమముల యొక్క నీతి నియమాలు; సువ్యక్తంబులుగాన్‌= బాగుగా స్పష్టపడే విధంగా; 
ఎతీింగింపుము= తెలియజేయుము; అనుటయున్‌= అనగా; భృగుండు= భృగుమహర్షి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఆ విధంగా దుఃఖనివారణ మార్గాన్ని భృగువునుండి [గ్రహించిన భరద్వాజుడు “ఆశ్రమధర్మాలు - 
(బ్రహ్మచారిగా, గృహస్టుడుగా, వానప్రస్టుడుగా, సంన్యాసిగా నరుడు ఆచరించవలసిన ధర్మాలను సుస్పష్టంగా 
తెలుపు'మనగా, సరి అని ఆ భృగుమహర్షి భరద్వాజుడిని ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. 
సీ, గురునకు భక్తుడై పరమాదరమున వే । దాభ్యాస మెప్పుడు నాచరించు 

చును, శౌచశీలత వినయంబు త్రిషవణ । స్నానంబు భాస్మరానలసపర్య 

పాటించుచుండుట బ్రహ్మచారికి వృత్తి; । ధనధాన్యములు గర్దితములు గాని 

తెరువున( బడసి యతిథిపూజ మున్నుగా | నన్నపానాది భోగానుభవము( 
తే. బొందువాండు గృహస్టుండు; గందమూల । శాక ఫలము లాహారంబు శయ్యభూమి 

వననివాసికి నిస్సంగవర్తనమున । బిక్ష బ్రదుకుగ యతి శాంతిం బేర్దియుండు. 107 


ప్రతిపదార్థం: (బ్రహ్మచారికిన్‌= (బ్రహ్మచర్యం - విద్యార్థిత్వం అనే ఆశ్రమంలో ఉన్నవాడికి; గురునకున్‌= చదువు నేర్పే అధ్యాపకుడికి; 
భక్తుండు+ఐ= (శ్రద్ధకలవాడై; పరమ+ఆదరమున(న్‌)= గొప్ప అభిమానంతో; వేద+అభ్యాసము= వేదములను అభ్యసించుట- 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 547 


నేర్చుకొనుట; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఆచరించుచున్‌= చేయుచు; శౌచశీలత= శుభ్రతతోడి స్వభావం; వినయంబు= అణకువ; 
త్రి+సవన= మూడు హోమములయందు; స్నానంబు= స్నానము చేయుట; భాస్కర+అనల సపర్య= సూర్యుడి, అగ్ని సేవను; 
పాటించుచుండుట= (క్రమంగా చేస్తూఉండటం; వృత్తి= ధర్మం - (బ్రహ్మచారికి పై విధులు పాటించటం ధర్మమనుట; 
ధనధాన్యములు= డబ్బు, గింజలు; గర్హితములు+కాని= నిందితముకాని; తెరువునన్‌= పద్దతియందు; పడసి= పొంది; అతిథిపూజ= 
అతిథుల - భోజనసమయానికి ఇంటికి వచ్చిన వ్యక్తుల సత్కారం; మున్ను+కాన్‌= మొదట జరుగుచున్నట్టుగా; అన్నపాన+ఆది 
భోగ+అనుభవమున్‌= భోజనం, పానీయం మొదలగు భోగములను అనుభవించటాన్ని; పొందువాండు= స్వీకరించేవాడు; 
గృహస్టుండు= గేస్తు - గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాడు; వననివాసికిన్‌= వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవాడికి; కందమూల 
శాకఫలములు= గడ్డలు, దుంపలు, కూరలు, పండ్లు; ఆహారంబు= భోజనం; శయ్య= పడక; భూమి= నేల; యతి= సన్నాసి; 
నిస్‌+సంగవర్తనమున(న్‌)= ఆసక్తిలేని ప్రవృత్తితో; భిక్ష బిచ్చం; బ్రతుకుగన్‌= జీవనంగా; (బ్రతుకు దెరువుగా; శాంతిన్‌= శాంతితో; 
పేర్చి+ఉండున్‌= అతిశయించి ఉండును. 


తాత్పర్యం: బ్రహ్మచర్యం నాలుగు ఆశ్రమాలలో మొదటిది. బ్రహ్మచారి గురుభక్తి కలిగి, వేదాభ్యాసం నిరంతరం 
చేస్తూ ఉండాలి. శుభ్రత పాటించే గుణంతో అణకువతో మూడు (ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం) హోమాలు 
చేసే సమయంలో స్నానం చేస్తూ సూర్యుడిని అగ్నిని క్రమం తప్పక ఆరాధిస్తూ ఉండాలి. ఇదీ బ్రాహ్మాణధర్మం. 
మూడు పూటలా హోమం చేయాలి వటువు. ధనధాన్యాలు నిందారహితంగా ధర్మమార్గాన పొంది ముందుగా 
అతిథి సత్కారంచేసి, ఆ పిదప భోజనపానీయాదులు స్వీకరిస్తూ ఉండటం గృహస్టుడి ధర్మం. వానప్రస్థ ఆశ్రమానికి 
ఆహారం కందమూలాలు, కూరలు, పండ్లు మాత్రమే. అతడికి పడక నేలమీద. ఇక చివరి ఆశ్రమం సన్న్యాసం. 
సన్న్యాసి అనాసక్త (ప్రవృత్తితో బిచ్చమే జీవనంగా శాంతితో వెలుగుతూ ఉంటాడు. 
విశేషం: మానవ జీవనకాలాన్ని నాలుగుగా విభజించి - బాల్యంలో, యౌవనంలో, ముదిమి మొదటి దశలో, అనంతరదశలో 
చేయదగిన పనులను (క్రమంగా నిర్దేశించటమే ఈ ఆ(శ్రమధర్మ వివరణం. జీవనవిధానంలో ఒక (క్రమపరిణతి వ్యక్తమౌతుంది. 
క ఫలకాంక్షి గాక నియతిం । జలిపిన నీయఖిల కర్మజాతంబును ని 
ర్మల మోక్షపదము. జేర్చుట । గలుగు నవశ్యంబు( బుణ్యకరణప్రవణా!' 108 
ప్రతిపదార్థం: పుణ్య కరణ (ప్రవణా!= ధర్మం చేయటంలో ఆసక్తికలవాడా! - ఓ భరద్వాజా!; ఈ అఖిల కర్మజాతంబును= 
ఈ పైన వివరించిన మొత్తం ధర్మముల సమూహాన్ని; నియతిన్‌= నియమంతో; ఫలకాంక్షి గాక= ఫలాన్ని కోరేవాడు కాకుండా; 
చలిపినన్‌= చేసినచో; నిర్మల మోక్ష పదమున్‌= మలినంలేని ముక్తి స్థానాన్ని; అవశ్యము= తప్పక; చేర్చుట కలుగున్‌= పొందించటం 
జరుగుతుంది. 
తాత్సర్యం: ధర్మాచరణ పరాయణుడవైన ఓ భరద్వాజా! పైన వివరించిన ఆశ్రమ ధర్మాలు నాలుగింటిని క్రమంగా 
నియమంతో ప్రయోజన కాంక్షతో కాకుండా ఆచరిస్తే తప్పకుండా ముక్తిపదం లభిస్తుంది”. 
విశేషం: ఆశ్రమధర్మం నిర్వహణం సామాన్యంగానే చేయవచ్చును. అయితే ఆ చేయుటకు భృగువు ఒక క్రియావిశేషణంగా వాడాడు. 
ఫలకాంక్షిగాకి అని. ప్రయోజన కాంక్షతో గాక, సహజంగా ఆ ఆచరణ జరగాలి. అపుడే ముక్తి మరి! 
వ. అనిన విని భరద్వాజుండు “పరలోకంబున నొండు గలదం; డ్రీ లోకంబునకును నాలోకంబునకును విశేషం 
బెట్టిది? యెటింగింపవే? యని యడిగిన భృగుం డతని కిట్లనియె. 109 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజముని; పరలోకంబు+అన(న్‌)= ఇతరలోకం 
అనగా; ఒండు= ఒకటి; కలదు+అండ్రు= ఉన్నది అంటారు; ఈ లోకంబునకును= ఈ మన లోకానికీ; ఆ లోకంబునకును= 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ పరలోకానికీ; విశేషంబు+ఎట్టిది= భేదం ఏ విధమైనది; ఎజింగింపవే?= తెలియజేయవా?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; 
భృగుండు= భృగుమహర్షి; అతనికిన్‌= ఆ భరద్వాజుడికి; ఇట్టు+అనియె(న్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: భృగుమహర్షి మాటలు విన్న భరద్యాజుడు “పరలోకమని, మరొక లోకం ఉన్నది అంటారు. ఆ లోకానికీ 
ఈ లోకానికీ భేద మేమిటి? తెలుపు'మన్నాడు. 


క. ఇది కర్మభూమి భోగా । స్పద; మా లోకంబు ధర్మపరులకు సులభం; 

బది సత్యశౌచ సౌజ । న్య దయాదులు లేనివారి కప్రాప్య మగున్‌. 110 
ప్రతిపదార్దం: ఇది= ఈ ఇహలోకం; కర్మభూమి= కర్మలకు పనిపాటులకు ఉద్దిష్టమైన నేల; ఆ లోకంబు= ఆ పరలోకం; 
భోగ+ఆస్పదము= సుఖ అనుభవాలకు నిలయము; అది= ఆ పరలోకం; ధర్మపరులకున్‌= ధర్మ ఆచరణ పరాయణులకు; 


సులభంబు= సుఖంగా దొరికేది; సత్యశౌచ సౌజన్య దయా+ఆదులు= నిజం చెప్పటం, పరిశుభ్రత, మంచితనం, కరుణ మొదలైన 
గుణాలు; లేనివారికిన్‌= కలుగనివారికి; ఆ(ప్రాప్యము+అగున్‌= పొందరానిది జౌతుంది. 


తాత్సర్యం: ఈ లోకం కర్మభూమి. ఇక్కడ నరుడు కర్మలు చేస్తాడు. కేవలం కర్మాచరణకే ఉద్దిష్టమైనది ఈ లోకం. 
పరలోకం కర్మల ఫలితాల అనుభవాలకు నిలయమైనది. కాబట్టి అది భోగభూమి అనవచ్చును. అయితే ఆ భోగభూమిలో 
ప్రవేశం ధర్మాచరణ పరులయిన నరులకే పరిమితం. సత్యవ్రతపాలన, శుభ్రత పాటించటం, మంచితనంతో 
వ్యవహరించటం, దయగలిగి ఉండటం మొదలైన మంచి లక్షణాలు లేనివారు ఆ పరలోకాన్ని పొందలేరు. 


నిశేషం: ప్రొక్తన కాలాన, నరుడు లోకవ్యవహారనిర్వహణ మంతా కార్యకారణ సంబంధబద్దమై ఉన్నదని భావించి, ఆ భావనకు 
విరుద్దమైన సంఘటనలను గమనించినపుడు ఈ కర్మభూమి భోగభూమి - ఆలోచన కలిగి ఉండాలి. ఒక విధంగా ఈ ఆలోచన 
కూడా కార్యకారణ శృంఖలను, జగద్వ్యవహారాలహేతుబద్దతను సమర్థించటానికి ఉదిషమెనదే. 


దబ 


క. ఈ లోకము దుఃఖబహుళ, । మా లోకము భూరిసుఖ నిరంతర; మం దే 

జాలియును లేక యొండొరు । తో లెస్సగ( బొంది యుండుదురు జను లనఘా! 111 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; ఈ లోకము= ఈ ఇహలోకం; దుఃఖబహుళము= కష్టాలతో నిండినది -ఎక్కువ 
కష్టనష్టాలకు పాత్రమైనది; ఆ లోకము= ఆ పరలోకం; భూరిసుఖ నిరంతరము= గొప్ప సౌఖ్యాలతో నిండినది; అందున్‌= ఆ 
పరలోకాన; ఏ జాలియును= ఏ చింతయు; లేక= ఉండక; జనులు= (ప్రజలు; ఒండు+ఒరుతో(న్‌)= పరస్పరం - ఒకరితో ఒకరు; 
లెస్సగన్‌= బాగుగా; పొంది+ఉండుదురు= పొందిక, కూడిక కలిగి ఉంటారు. 
తాత్పర్యం: ఈ లోకం కష్టనష్టాలకు చీకు చింతలకు ఆలవాలమై ఉండగా, ఆ లోకం దీనికి విరుద్దంగా కేవలం 
సుఖాలకూ, క్షేమాలకూ, శుభాలకూ నిలయం. అక్కడి జనులకు ఏ ఖేదమూ ఉండదు. అందరూ పరస్పరం కలిసి 
మెలసి సుఖమయమైన జీవనం సాగిస్తూంటారు. 
తే హస్తి మశకాంతరము గల దరసి చూడ । వాస గృహ శయనాసన వసన గంధ 

మాల్య తౌర్యత్రికారామ మానినీజ । నాది సుఖసాధనములకు నందు నిందు. 112 


ప్రతిపదార్థం: అందున్‌= ఆలోకంలోనూ; ఇందున్‌= ఈ లోకంలోనూ; వాసగృహ= ఉండే ఇళ్ళు; శయన= పడకలు; ఆసన= 
పీటలు - కూర్చొనుటకు ఉపయోగించే పరికరాలు; వసన= గుడ్డలు; గంధ= (మంచి) వాసనలు; మాల్య= పూల దండలు; తౌర్యత్రిక= 
సంగీత నృత్యవాద్యము లను మూడు; ఆరామ= ఉద్యానవనాలు; మానినీ జన+ఆది= 'ప్రీజనం మొదలైన; సుఖసాధనములకున్‌= 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 549 


సౌఖ్యమును కలిగించే పరికరాలకు; అరసి చూడన్‌= పరిశీలించి చూడగా; హస్తి మశక+అంతరము= ఏనుగు, దోమల భేదం; 
కలదు= ఉన్నది. 

తాత్పర్యం: ఇహలోక సుఖాలను పరలోక సుఖాలతో పోల్చిచూస్తే దోమకూ, ఏనుగుకూ ఉన్నంత భేదం కనిపిస్తుంది. 
నరుడికి సుఖసాధనాలయిన నివాసగృహాలు, పడకలు, ఆసనాలు, బట్టలు, సుగంధ (ద్రవ్యాలు, పూలమాలికలు, 
సంగీత నృత్యవాద్యాలు, ఉద్యాన వనాలు, (స్త్రీలు - ఈ అన్నింటా ఆ భేదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరలోక 
సుఖం ఏనుగైతే (హస్తి, ఇహలోక సుఖం దోమ (మశకం). కాబట్టి పరలోక సుఖమే ఉత్కుష్టమైనది. 
నిశేషం: నరుడి జీవితాన తృప్తి ముఖ్యం. అది అనుభూతిద్వారానే కాక, ఆశ ద్వారా కూడా లభిస్తుంది. రాబోయే సుఖాలకై నిరీక్షణలో 
కూడా తృప్తి నిక్షిప్తమై ఉంటుంది. పరలోక సుఖానుభవం ఆ విధమైన తృప్తిని కలిగిస్తూ నరుడిని శాంతింపజేస్తుంది. 


వ. అని వెండియు. 113 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 
క “ఇవి పుణ్యలోక విషయ । వ్యవసిత వచనంబు లధమమగు లోకము ధ 

ర్మవిదూరజనులు వొందుదు । రవిరత బహుదుఃఖ నిలయ మది విప్రవరా! 114 
ప్రతిపదార్థం: విప్రవరా!= బ్రాహ్మణ (శ్రేష్ట; ఇవి= ఈ పైన చెప్పినవి; పుణ్యలోక విషయ వ్యవసిత వచనంబులు= ధర్మలోకాలకు 
చెందిన నిశ్చితాలైన మాటలు; అధమము+అగు లోకము= హీనమైన లోకమును; ధర్మవిదూరజనులు= పుణ్యానికి ఎడమైన ప్రజలు; 
పొందుతారు= చెందుదురు; అది= ఆ తక్కువలోకం; అవిరత బహు దుఃఖ నిలయము= ఎల్లప్పుడు ఎక్కువగా దుఃఖాలకు 
స్తానం. 
యఖ 
తాత్పర్యం: 'భరద్వాజా! ఇపుడు నేను వివరించినవి పుణ్యలోక సంబంధాలైన విషయాలు. కాని, వాటికి విరుద్దంగా 
పాపలోకం కూడా ఉన్నది. ఆ లోకానికి ధర్మానికి, నీతికి, మంచికి దూరమై జీవించే జనులు చేరుతారు. ఆ 
లోకం ఎప్పుడూ ఎక్కువ దుఃఖాలకు స్థానంగా నిలుస్తుంది. 
నిశేషం: నరుడి మానసిక తృప్తికి, శాంతికి పుణ్యలోక స్థితి ఎంత అవసరమో, పాపలోకపు ఉనికీ అంతే అవసరం. ఈ లోకాన 
దుష్కర్మల అకృత్యాల, పాపాల ఫలితాలు పొందకుండానే గతించినవారు, తప్పించుకొనవీలులేకుండా అక్కడ మరొక అధమలోకం 
ఉండాలి మరి! కర్మఫలితం అనివార్యంగా నరుడికి చెందాలి - అని నరుడు నమ్మినపుడు ఈ లోకాలస్పష్టి దేవుడికి తప్పుదు. 
క. విను మమకార వివర్ణిత । మనస్ములకు( బుణ్యపాపమార్గంబులు లే 

మిని లోకంబుల. ద్రిమ్మర | రనఘా! పొందుదురు శాశ్వతానందంబున్‌.' 115 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! భరద్వాజా!; విను= ఆలకించుము; మమకార వివర్ణిత మనస్కులకున్‌= నాది అనే 
భావం వదలిన మనస్సులు కలవారికి; పుణ్య పాప మార్గంబులు= ధర్మ అధర్మ గతులు; లేమిని(న్‌)= లేకుండుటవలన; 
లోకంబులన్‌= లోకాలలో, ఈ పుణ్యపాపలోకాలలో; (త్రిమ్మరరు= తిరుగాడరు; శాశ్యత+ఆనందంబున్‌= నిత్యమైన సుఖాన్ని; 
పొందుదురు= పొందుతారు. 

తాత్పర్యం: భరద్వాజా! 'నాది” అనే అభిమానం, మోహం లేనివారు ఈ పుణ్యపాపమార్గాన ప్రయాణించరు. వారి 
త్రోవ వేరు. వారికి ఈ స్వర్గనరక లోకాలలో తిరుగాడే అవసరం రాదు. వారు నిత్యనిర్మల కేవల ఆనందాన్ని 
అందుకొంటారు. 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: “మమకారంి అనే ఒక్క దినుసును దూరీకరించగలిగితే నరుడు కేవలుడుగా మిగులుతాడు. కేవలుడి భావమే కైవల్యం, 
మోక్షం. 


వ. అని చెప్పిభృగుండు బ్రహ్మవిహితంబులగు ధర్మంబులు సంక్షేపరూపంబున నెటింగించితి' ననిన భరద్వాజుండు 
ప్రముదితాత్ముం డగుచు నమ్మహాత్ముం బ్రశంసించి వినతుండై వీడ్కొనియె; నతనిచేత విన్నంతవట్టును నీకుం 
జెప్పితి; నీ వింక నెయ్యది వినవల తనుటయు ననిమిషనదీనందనుతో ధర్మనందనుం 'డాచార విధి విను 
వాంఛ నా మనంబునం బేర్దియుండు' ననవుడు నతం డతని కిట్లనియె. 116 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; భృగుండు= భృగుమహర్షి బ్రహ్మవిహితంబులు+అగు= 'బ్రహ్మచేత చేయబడినవి అగు; 
ధర్మంబులు= విధులు; సంక్షేప రూపంబునన్‌= కుదించిన రీతిలో; ఎటింగించితిన్‌= తెలిపితిని; అనినన్‌= అనగా; భరద్వాజుండు= 
భరద్వాజముని; ప్రముదిత+ఆత్ముండు+అగుచున్‌= సంతుష్ట్రమైన మనస్సు కలవాడు జొతూ; ఆ+మహా+ఆత్మున్‌= ఆ గొప్ప 
హృదయం కలవాడిని - భృగుమహర్షిని; ప్రశంసించి= పొగడి; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొనియెన్‌=వెడలి 
పోయాడు; అతనిచేతన్‌= ఆ భరద్వాజుడి నుండి; విన్న+అంత+పట్టును= విన్న అంత విషయాన్ని; నీకున్‌= ధర్మరాజువైన నీకు; 
చెప్పితిన్‌= చెప్పాను; నీవు; ఇంకన్‌= మరియును; ఏ+అది= ఏది; వినన్‌+వలతు(వు)?= వినుటకు ఇష్టపడతావు?; అనుటయున్‌= 
అనగా; అనిమిషనదీనందనుతోన్‌= గంగానదీ పుత్రుడైన భీష్ముడితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ఆచారవిధిన్‌= ఆచార 
నియమాలను; విను వాంఛ= ఆలకించే కోర్కె; నా మనంబునన్‌= నా మనస్సులో; పేర్చి= అతిశయించి; ఉండున్‌= ఉన్నది; 
అనవుడున్‌= అనిన వెంటనే; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మజునితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ (ప్రకారంగా భృగుమహర్షి బ్రహ్మ విధించిన ధర్మాలను సంక్షిప్తంగా నీకు తెలియజేశాను” అని 
భరద్వాజుడితో అనగా, భరద్వాజుడు సంతోషించి, భృగువును స్తుతించి నమస్కరించి వెడలిపోయాడు. ఆ 
భరద్వాజుడి నుండి నేను విన్నంతవరకు ఆ ధర్మవిశేషాలను నీకు వినిపించాను. నీవు ఇంకా ఏమి వినాలని 
ఇష్టపడుతున్నావు?' అని భీష్ముడు ధర్మజుడితో అనగా, ధర్మరాజు తనకు ఆచారవిధులను వినాలనే కోరిక ఎక్కువగా 
ఉన్నదన్నాడు. దానికి బదులుగా భీష్ముడు ఆచారవిధిని ఇట్టా వినిపించాడు. 


భీష్ముడు ధర్మజునకు నాచారనిధి యెటీింగించుట (సం. 12-186-2) 


క 


“సజ్జనులం దురాచారవంతుల దురా । చారంబు గష్టత్వకారి యట్లు 
గావున నాచారగతి వింట గడు లెస్స; | రాజమార్గంబున రచ్చ మంద 
మూత్రపురీష విమోక్షంబు సేయమి, । శౌచియై వార్చి నిష్టను జలంబు 
సొచ్చుట, సంధ్యల సూర్యు సేవించుట, । యర్కోదయాస్తమయముల నిద్ర 


తే. వోవకుండుట, పంచార్జ్థభావ మొంది । కుడుచు టన్నంబు దెగడమి, తడిపదములు 
గలుగ నిదురకు€ జొరమి సత్మర్మవేది | నారదుండు వివరించె నాచారములుగ. 117 


ప్రతిపదార్థం: సత్‌+జనులన్‌= మంచి (ప్రజలలో; దుర్‌+ఆచారవంతులన్‌= చెడ్డ నడవడి గలిగిన వారిలో; దుర్‌+ఆచారంబు= 
చెడునడత; కష్టత్వకారి= దుఃఖాన్ని కలిగిస్తుంది; అట్టు+కావునన్‌= ఆ విధం కాబట్టి; ఆచారగతిన్‌= నడవడితీరును, ఆచారముల 
విధాన్ని; వింట= వినుట; కడు లెస్స= మిక్కిలి మంచిది; రాజమార్గంబునన్‌= రాజవీథిలో; రచ్చన్‌= సభయందు; మందన్‌= 
పశువుల సమూహంలో; మూత్ర పురీష విమోక్షంబు+చేయమి= మూత్రం మలం విడవకుండటం; శౌచి+ఐ= శుచిత్వం, శుభ్రత 
గల వాడై; వార్చి= ఆచమించి, ఆచమనము (నీటిని నోటినుంచి ఉమియుట) చేసి; నిష్టను= నిలుకడతో; జలంబు+చొచ్చుట= 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 551 


నీట (ప్రవేశించుట; సంధ్యలన్‌= సంధ్య వేళలందు; సూర్యు సేవించుట= సూర్యదేవుని పూజించటం (అర్థ్యమివ్వటం); 
అర్క+ఉదయ+అస్తమయములన్‌= సూర్యుడి పొడుపు క్రుంకు (సమయా)లలో; నిద్ర+పోవక+ఉండటం= నిద్రపోకుండా ఉండటం; 
పంచ+ఆ(ర్ట భావము= ఐదు తడిసినతనములు, పాద్య, అర్థ. స్నాన, ఆచమనీయ, నిర్మాల్యములు ఈ అన్నింటా జలస్పర్భ; 
ఒంది= పొంది; కుడుచుట= భుబించటం; అన్నంబు+తెగడమి= తినుదానిని తిట్టకుండటం; తడిపదములు+కలుగన్‌= తడిసిన 
కాళ్ళు ఉండగా; నిదురకున్‌= నిద్రకు చొరమి= ఉప(క్రమించకుండటం; సత్‌+కర్మవేది= మంచి పనులు తెలిసిన; నారదుండు= 
నారదమహర్షి ఆచారములుగన్‌= నడతలుగా; వివరించెన్‌= విశదపరచాడు. 


తాత్సర్యం: చెడునడత అనేది సజ్ఞనులనూ, దుర్దనులనూ ఇరువురినీ కష్టపెట్టుతుంది. కాబట్టి నడతను గురించి 
వినటం మిక్కిలి మంచిది. రాజమార్గంలో, సభలో, పశువుల మందలో మలమూత్రవిసర్జన చేయకుండటం, శుచిగా 
ఆచమించి నిలకడగా నీటమునగటం, సంధ్యవేళలలో సూర్యుడికి అర్హ్యమిచ్చి పూజించటం, సూర్యుడు 
పొడిచేటప్పుడు, (క్రుంకేటప్పుడు ని(ద్రపోకుండ ఉండటం, పాద్య అర్హ్యస్నానాదికాలు ముగిసిన పిదప భుజించటం, 
అన్నాన్ని నిందించకుండటం, తడి కాళ్ళతో నిద్రకు ఉప(క్రమించకుండటం - ఇవి ఆచారాలని సత్కర్మలు 
తెలిసినవాడైన నారదుడు వివరించాడు. 


విశేషం: ఆచారం ధర్మానికి మూలం. కాబట్టే 'ఆచార ప్రభవో ధర్మః అనే సూక్తి ఏర్పడింది. ఇది అనూచానంగా పరంపరగా 
మానవసమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంవలె అందుతూ ఉంటుంది. అయితే ఈ సుదీర్హ కాలవాహినిలో 
కొన్ని ఆచారాలు కాలంచెల్లి అసందర్భాలుగా అసంగతాలుగా కూడా మారుతూ ఉంటాయి. వివేకి అయిన నరుడు కాలానుగుణమైన 
మార్పుతో ఆచారాన్ని స్వీకరించాలి. 
తే. ఉదయమగు సూర్యు గనుంగొను టొప్ప; దన్య । వనిత నగ్నమై యుండంగ వలదు చూడ; 

దన పురీషంబు సూచుట ధరణినాథ! । కీడు; నిజపాపగుప్తి యకృత్య మరయ. 118 
ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓ రాజా!; ఉదయము+అగు సూర్యున్‌= పొడిచే సూర్యుడిని; కనుంగొనుట= చూడటం; ఒప్పదు= 
కూడదు; అన్యవనిత= ఇతర (స్తీ; నగ్న+ఐ= వివస్త్ర అయి; ఉండంగన్‌= ఉన్నప్పుడు; చూడన్‌+వలదు= చూడటం తగదు; తన 
పురీషంబు+చూచుట= తన మలమును చూడటం; కీడు= చెడు; నిజపాపగుప్తి= తన పాపాన్ని దాచటం; అరయన్‌= పరిశీలించగా; 
అకృత్యము= చేయరానిది. 
తాత్సర్యం: రాజా! ఉదయించే సూర్యుడిని చూడరాదు. ఇతర'స్త్రీ వివస్త్రగా ఉన్నప్పుడు చూడకూడదు. అట్లాగే 
తన మలాన్ని తాను చూస్తే కీడు కలుగుతుంది. ఈ మూడూ చూడరానివి. ఇక తన పాపాన్ని తాను దాచిపెట్టటం 
చేయదగ్గ పని కాదు - ఆలోచిస్తే. 


విశేషం: ఇక్కడ చూడరానివి మూడు; చేయరానిది ఒకటి చెప్పాడు భీష్ముడు. అయితే చివరిది 'నిజపాపగుప్తి' వాస్తవానికి నిజపాపం 
చూడవలసినది తప్పకుండా తానే గాక ఇతరులూ దాన్ని చూచే వీలు కల్పించాలి - అనే భావాన్ని ఆ మాటలో ఇమిడ్చిన్నట్టున్నాడు 
వక్త అంటే చూడరానివి మూడు అని చెప్పుతూ, తప్పకుండా చూడవలసినది మాత్రం స్వకీయ పాపప్రవృత్తి అని సూచిస్తున్నాడువక్త, 
క సురతంబు గుప్ర్తమగుటయు, । గురుశుశ్రూషయును, బ్రహ్మకుల భజనము నా 

యురవాప్తిం జేయు లక్ష్మీ । కరంబులగు నూర్చ్వలోక గతుల నొనర్షున్‌.' 119 


ప్రతిపదార్థం: సురతంబు= సంభోగ (క్రియ; గుప్తము+అగుటయున్‌= దాచబడినదిగా ఉండటం; గురుశుశూషయును= గురువుల, 
పెద్దల, విద్యాదాతల సేవా; బ్రహ్మకుల భజనము= (బ్రాహ్మణులను కీర్తించటం; ఆయుః+అవ+ఆప్తిన్‌= ఆయుస్సును (జీవన 
కాలమును) పొందుటను; చేయున్‌= కలిగించును; లక్ష్మీకరంబులు+అగు= సంపదను కలిగించెడు; ఊర (లోక గతులన్‌= పై 
లోకముల చేరికలను; ఒనర్చున్‌= చేయును, ఒనగూర్చును. 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సంభోగ(క్రియను గుప్తంగా ఉంచటం, గురువును సేవించటం, (బ్రాహ్మణులను కీర్తించటం నరుడి 
ఆయుస్సు పెంచుతాయి. పైగా వీటివలన నరుడు సంపత్కరమైన పై లోకాలకు కూడా చేరుకొనగలుగుతాడు.” 


విశేషం: “శుశ్రూష. అనే మాటకు అసలైన అర్థం - 'శ్రోతుమ్‌: ఇచ్చా” వినుటకు కోరిక అని. భాషలకు లిపులులేనపుడు కూడా 
విద్యాభ్యాసం కొనసాగేది. అపుడు విద్యార్థి గురుడిచెంత జేరి, ఆయన మాటలను విని విద్య గరచేవాడు. ఆనాడు కేవల (శవణేంద్రియ 
మొక్కటే, నోటికి తోడుగా విద్యార్దనలో ఉపయోగపడేది. కంటి ఉపయోగం లిపుల ఆవిర్భావం తరువాత వచ్చినది. కాగా ఈ 
“శుశ్రూష ఆ నాటిది. ఆ నాడు విద్యార్థి వినికిడి ద్వారానే విద్యను ఆర్టించేవాడు. అపుడు దగ్గరచేరి (గురువుకు) విన కోరిక 
గలిగి ఉండటం విద్యార్థి లక్షణం. (క్రమంగా ఆ లక్షణం గురుసన్నిధిలో గురుసేవా నిర్వహణం చేసే విద్యార్థి లక్షణంగా పరిణమించి, 
చివరకు గురుసేవకు పర్యాయపదంగా “శుశ్రూష స్థిరపడినది. 


వ. అనిన విని యుధిష్టిరుం 'డధ్యాత్మ విద్య వినవలతుం జెప్పవేయనిన నతనికి దేవవ్రతుం డిట్లనియె.120 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; యుధిష్థిరుండు= ధర్మరాజు; అధి+ఆత్మవిద్య= ఆత్మకు చెందిన వేదాంత 
జ్ఞానం; వినన్‌+వలతున్‌= వినగోరెదను; చెప్పవే?+అనినన్‌= చెప్పుము అనగా; అతనికి(న్‌)= ఆ ధర్మరాజుకు; దేవవ్రతుండు= 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆచారవిధులు విన్న ధర్మరాజు, అనంతరం తాను ఆధ్యాత్మవిద్యను గూర్చి వినగోరుతున్నట్టు తెలుపగా 
భీష్ముడు ఈ విధంగా అన్నాడు. 


సీ, “జలధి తరంగల చాడ్పున6 బొడముచు । నడ(గుచు నుండు భూతాత్మునందు 
భూమి ప్రభృతిభూతములు వాని గుణములు । గంధాదు లింద్రియ గ్రాహ్యకోటి 
యనఘ! శ్రోత్రం బాదియగు నిం్రదియశ్రేణి । దర్వియుం బోలె సాధనత నొందు 
మనసింద్రియములకు( బెను( బ్రాపు బుద్ధి త । న్ముఖమున నిశ్చయంబునకు( దేర 


తే. బురుషు( డవ్విషయంబుల. బొందు నిట్లు । గాకయుండ నింద్రియముల. గ్రమ్మటించి 
మనసుతో గూర్చి బుద్దిలోనన యడంప । బుద్ది నిర్విషయస్టితి. బురుషు నొందు. 121 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; జలధి తరంగల చాడ్సునన్‌= సముద్రపు అలల మాదిరిగా; పొడముచున్‌= పుట్టుతూ; 
అడంగుచున్‌= సమసిపోతూ; ఉండు= ఉన్న; భూత+ఆత్మునందున్‌= జీవాత్ముడియందు; భూమి(ప్రభృతి భూతములు= భూమి 
మొదలైన పంచభూతాలు (నీరు, వెలుతురు, గాలి, ఆకాశం, భూమి= 5); వాని గుణములు= ఆ భూతముల స్వభావాలు; 
గంధ+ఆదులు= వాసన మొదలయినవి; ఇంద్రియ (గ్రాహ్యకోటి= ఇంద్రియములచేత (గ్రహించదగిన సమూహం; 
(శోత్రంబు+ఆది+అగు= చెవి మొదలైన; ఇంద్రియ శ్రేణి= ఇం[ద్రియాల వరుస; దర్వియున్‌+పోలెన్‌= తెడ్డువలె; సాధనతన్‌+ఒందున్‌= 
పరికరత్వమును పొందును; మనసు= మనస్సు; ఇం[ద్రియములకున్‌= చెవి మొదలగు ఇంద్రియాలకు; పెను+(ప్రాపు= గొప్ప 
ఆధారం; బుద్ది= తెలివి; తద్‌+ముఖమునన్‌= దాని (మనస్సు) ద్వారా; నిశ్చయంబునకున్‌= నిర్ణయానికి; తేరన్‌= చేరగా; 
పురుషుండు= నరుడు; ఆ+విషయంబులన్‌= ఆయా వస్తువులను, జ్ఞానములను; పొందున్‌= చెందుతాడు; ఇట్టు+కాక+ఉండన్‌= 
ఈ విధంగా కాకుండా ఉండేటట్టు; ఇంద్రియములన్‌= ఇం(ద్రియాలను (కన్ను, ముక్కు, చెవి, తోలు, నోరు); (క్రమ్మణించి= 
మరల్చి; మనస్సుతోన్‌+కూర్చి= మనస్సుతో కలిపి; బుద్దిన్‌= తెలివిని; లోనన్‌+అ= లోపలనే; అడంపన్‌= అణచగా; 
బుద్దినిర్విషయస్థితి= బుద్దికి (జ్ఞానమునకు) లోనుకాని - గోచరించని దశ; పురుషున్‌= నరుడిని; ఒందు(న్‌)= చెందును. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 553 


తాత్పర్యం: జీవాత్మ, కడలి కెరటాలవలె పుట్టుతూ గిట్టుతూ ఉంటుంది. భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం 
అనేవి పంచభూతాలు. వాటి స్వభావాలయిన వాసన, ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం - అనేవి ఇంద్రియాల ద్వారా 
(గ్రహింపునకు వస్తాయి. చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను - అనే ఈ ఇంద్రియాలు వాసనాది పంచభూతాల 
గుణాలు అనుభవానికి రావటానికి తెడ్డువలె ఉపకరణాలుగా పనిచేస్తాయి. అయితే ఈ ఉపకరణాల ద్వారా 
అనుభవం కలగటానికి ఆ సాధనాలకు పెద్ద ఆధారభూమి మనస్సు. ఆ మనస్సుద్వారానే విషయజ్ఞానం - అనుభవం 
నరుడిని చేరుకొంటుంది. ఈ విధంగా (ప్రాపంచిక విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని రేకెత్తించి ఈ జననమరణ 
చక్రంలో పడవేసి (త్రిపుతుంటుంది. ఆ చక్రభ్రమణం నుండి బయటపడాలంటే ముందుగా ఇంద్రియాలను 
మళ్ళించి మనస్సుతో వాటిని చేర్చితే, బుద్దిని (తెలివిడి) లోలోననే అణచివేయవచ్చును. ఆ విధంగా పురుషుడు 
అంతర్ముఖుడైనపుడు అతడిలో బుద్ది గోచరించని స్థితి కలుగుతుంది. 


విశేషం: ఇంద్రియనిగ్రహం ద్వారా మనస్సును స్వాధీనపరచుకొని (ప్రాపంచిక విషయపరాజ్ముఖుడై పురుషుడు తరిస్తాడు. 


క విను మాత్తు(డు క్రేత్రజ్ఞం | డన భూతాత్ముం డన బురుషుం డన బరమేశుం 
డన బుద్దిసాక్షి యనంగా | జననరహితు6 డనంగ6 బర(గు శాంతిప్రవణా! 122 


ప్రతిపదార్థం: శాంతిప్రవణా!= శాంతియందు ఆసక్తుడా! - శాంతిని కాంక్షించే ఓ ధర్మరాజా!; వినుము= ఆలకించుము; 
ఆత్ముండు= ఆత్మ; క్షేత్రజ్ఞండు+అనన్‌= క్షేత్రజ్ఞుడు అనే పేరుతో; భూతాత్ముండు+అనన్‌= భూతాత్ముడు అనే పేరున; 
పురుషుండు+అనన్‌= పురుషనామంతో; పరమ+-ఈశుండు+అనన్‌= పరమేశ్వరుడు అనే పేరుతో; బుద్ది సాక్షి+అనంగన్‌= బుద్దిసాక్షి 
అనే పేరుతో; జనన రహితుండు+అనన్‌= పుట్టుకలేనివాడు అనగా; పరంగున్‌= ఒప్పును. 


తాత్సర్యం: ఆత్మ జీవంతో చేరి భూతాత్ముడనీ, శరీరతత్వం తెలిసి క్షేత్రజ్ఞాడనీ, శరీరం తాను గానని తెలిసి 
పురుషుడని, పరమేశ్వరుడని, బుద్దికి ఎడంగా నిలిచి 'బుద్దిసాక్షి అనీ, తత్త్యదర్శనంతో జననరహితుడని 
పిలువబడుతూ ఉంటాడు. 


విశేషం: 'ఆత్మ' పరమాత్మగా, నరుడు ఈశ్వరుడుగా పరిణతిచెందే దశలను స్ఫురింపజేస్తూ ఆత్మకు గల ఇతర వ్యపదేశాలను- 
పేర్లను వివరించాడు. 
క. తనయంద తోంచు విషయము । లనుభవగోచరము లగుట యవి మాయాసం 

జనిత స్వప్నంబై యా । త్మునికిం దను గాన లేమి మోసము దెచ్చున్‌. 123 


ప్రతిపదార్థం: తనయందున్‌+అ= తనలోనే; తోంయ= గోచరించే; విషయములు= వస్తువులు, జ్ఞానములు మొదలైనవి; అనుభవ 

గోచరములు+అగుట= ఇంద్రియాల దారా తెలియరావటం; అవి= ఆ విషయాలు; మాయాసంజనిత సృపుంబు+ఐ= మాయవలన 
6 స సప 

కలిగిన కలఅయి; ఆత్మునికిన్‌= ఆత్మకు; తను= తనను; కానలేమి= చూడలేకపోవటం; మోసము+తెచ్చున్‌= వంచనను 

కలిగిస్తుంది. 


తాత్పర్యం: 'ఆత్మ' పరమేశ్వరు డయినపుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా అతడిలో గోచరించేదే. అదే 
సృష్టి తిరిగి ఆత్ముడికి ఇం(ద్రియానుభవం ద్వారా గోచరిస్తున్న దంటే అర్థం అదంతా మాయవలన స్వప్షసదృశమైన 
అయధథార్థం మిథ్య తప్ప అన్యంగాదు. మాయ కారణంగానే 'ఆత్మ' తనను తాను కాంచలేక, మోసానికి గురిఅయి 
పరమాత్మకు వెలియె అలమటిస్తున్నది. 


554 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: పరిణతప్రజ్ఞుడైన ధూర్జటి మహాకవి కూడా 'అంతా మిథ్య తలంచి చూచినన్‌' అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో. 
జ్ఞాన నేత్రం ద్వారా చూస్తే ఈ మిథ్యావాదం గోచరిస్తుందంటారు తత్తజ్ఞాలు. 
క విను గుణములు మాయకు నొడ । లని యెలి(గి, తమోరజస్సు లడంచి, సుసత్వం 

బున నిలిచి సద్వివేకం । బున నదియుం ద్రోచి విమల బోధాత్ము. డగున్‌. 124 


ప్రతిపదార్థం: గుణములు= త్రిగుణాలు - సత్యం, రజస్సు, తమము అనేవి; మాయకున్‌= మిథ్యాజ్ఞానానికి; ఒడలు+అని= 
శరీరం అని; ఎణీ(గి= తెలిసి; తమస్‌+రజస్సులు= తమోగుణాలను, రజోగుణాలను; అడంచి= నశింపజేసి; సుసత్త్యంబునన్‌= 
మంచి సత్త్వగుణమునందు; నిలిచి= స్థిరపడి; సత్‌+వివేకంబునన్‌= మంచి జ్ఞానంతో; అదియున్‌= ఆ సత్త్యగుణాన్ని కూడా; 
త్రోచి= తొలగించి; విమల బోధ+ఆత్ము(డు+అగున్‌= నిర్మలమైన జ్ఞానంగల ఆత్మకలవాడు జౌతాడు; విను(ము)= ఆలకించుము. 


తాత్సర్యం: మిథ్యాజ్ఞానమే మాయ. మాయకు నరుడిలోని గుణత్రయం (సత్త్యరజస్తమములు) శరీరం. కాబట్టి 
మాయ తత్త్యం గ్రహించి, మొదట తమస్సును, ఆ పిదప రజస్సును వదలివేయాలి. అపుడు ఆత్మ శుద్రసత్తరూపంతో 
వెలుగుతూ ఉంటుంది. అటు తరువాత ఆ సత్త్వాన్ని కూడా తొలగించుకొనాలి. అపుడు కేవలం జ్ఞానం - విమల 
బోధ కలిగి ఆత్మ పరమాత్మగా పరిణమిస్తుంది. 


విశేషం: గుణత్రయ రాహిత్యమే కైవల్యం. 


తే. అరసి చూడ సత్వంబు సుఖాత్మకంబు । సాంద్రదుఃఖమయంబు రజస్సు, బోధ 
మాంద్యమూర్తి తమస్సు, సమత్వ మూంది యీ యవస్థల( బొరయమి మాయపోక. 125 


ప్రతిపదార్థం: అరసి చూడన్‌= పరీక్షించిచూస్తే; సత్స్యంబు= సత్యం అనే గుణం; సుఖ+ఆత్మకంబు= సుఖం ఆత్మగా 
గలది, సుఖమయమైనది; రజస్సు= రజోగుణం; సాంద్ర దుఃఖమయంబు= దట్టమైన దుఃఖంతో నిండినది; తమస్సు= 
తమోగుణం; బోధ మాంద్యమూర్తి= జ్ఞానమందత ఆకారంగా గలది - మందజ్ఞానం తమస్సు లక్షణం; సమత్వము+ఊంది= 
సమభావం వహించి; ఈ+అవస్థ్రలన్‌= పైన వివరించిన దశలను, స్థితులను; పొరయమి= పొందకుండటం; మాయ పోక= 
మాయ నశించటం. 


తాత్సర్యం: పరీక్షించి చూస్తే సత్వగుణం సుఖమయమైనది. రజస్సు నిరంతర దుఃఖనిలయం. ఇక చివరిదైన 
తమస్సు జ్ఞాన మాంద్యరూపంతో దర్శనమిస్తుంది. అయితే సమతాదృష్టితో ఆయా గుణాలను, వాటి స్వభావాలను 
దూరీకరించగలిగితే మాయను పోద్రోలినట్లే. గుణత్రయరాహిత్యమే మాయానాశనం'. 


వ. అని యధ్యాత్మప్రకారంబు నిర్దేశించి భీష్ముండు వెండియు 'యోగంబు సెప్పెద నాకర్ణింపు'మని యమ్మనుజపతి 
కిట్లనియె. 126 


ప్రతిపదార్థం: అని= పై విధంగా పలికి; ఆధి+ఆత్మ ప్రకారంబు= ఆత్మకు సంబంధించిన విధానాన్ని; నిర్దేశించి= తెలియజెప్పి; 
భీష్ముండు; వెండియున్‌= మరలా; యోగంబు= యోగవిద్యను; చెప్పెదన్‌= తెలుపుతాను; ఆకర్షింపుము= వినుము; అని; 
ఆ+మనుజ పతికిన్‌= రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా అధ్యాత్మవిద్యను వివరించిన భీష్మపితామహుడు, అనంతరం 'అధ్యాత్మవిద్యకు ఉపకరించే 
యోగవిద్యను వివరిస్తాను వినమని ధర్మజుడితో ఇట్టా అన్నాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 555 


ధర్మజునకు భీష్ముడు యోగప్రకారంబు సెప్పుట (సం. 12-188-1) 


ఫ్రా 


తెలివొంది మనసు నిశ్చలవృత్తి నేకాగ్ర। మై యున్మి గోరి నిష్టాతిశయము 

కలిమి కృత్యంబు మేఘంబున మెటు(గును । నలిన పత్రంబున సలిలకణము. 
బోలె మంతవ్యంబు పొంత. జరించు మ । నంబు దానికి. బవనంబు గతియ 
గతిగాన హితము మారుత ధారణము పవ । మానంబు గ్రమమున( గాని నిలువ 


ఆ. దలయ విసువంగాదు తలకొని యమ నియ । మాదు లెనిమిదియును నభ్యసింప. 
గా విచార మొలయు. గలుగు వితర్మంబు । మణీ వివేక మనిలు నెజికిందెచ్చు. 127 


ప్రతిపదార్థం: మనసు= హృదయం; తెలివి+ఒంది= జ్ఞానం పొంది; నిశ్చల వృత్తిన్‌= చలనంలేని నడతతో; ఏక+అ(గ్రమై= ఒక 
విషయమున లగ్నమైనదై; ఉన్కి= ఉండటాన్ని; కోరి= అభిలషించి; నిష్టా+ అతిశయము కలిమి= నిశ్చయపు ఆధిక్యం ఉండటం; 
కృత్యము= చేయవలసినది; మేఘంబునన్‌= మబ్బునందు; మెజుంగును= మెరుపూ; నలిన పత్రంబునన్‌= తామర ఆకున; 
సలిలకణమున్‌+పోలెన్‌= నీటిబిందువువలె; మంతవ్యంబు పొంతన్‌= ఆలోచన దగ్గర; మనంబు= మనస్సు; చరించున్‌= తిరుగుతూ; 
దానికిన్‌= ఆ మనస్సునకు; పవనంబు గతియ= గాలియొక్క నడకయే; గతి= నడక; కాన= కావున; మారుత ధారణము= 
గాలిని ధరించటం, నియమించటం; హితము= మేలు; పవమానంబు= గాలి; క్రమంబునన్‌+కాని= (ఒక) వరుసలోగాని; నిలువదు= 
ఆగదు, నియమించబడదు; అలయన్‌= ఆయాసపడుటకు; విసువన్‌= విసుగుచెందుటకు; కాదు= కాదు; తలకొని= సంకల్పించి; 
యమ నియమ+ఆదులు+ఎనిమిదియును= యమము, నియమము మొదలగు ఎనిమిదింటిని; అభ్యసింపంగాన్‌= నేర్వగా; 
విచారము= ఆలోచన; ఒలయున్‌= కరగును; వితర్కంబు= సంశయం; కలుగున్‌= ఏర్పడును; మటీ= పిదప; వివేకము= జ్ఞానం; 
అనిలున్‌= గాలిని; నెటికిన్‌+తెచ్చున్‌= వరుసకు, (క్రమమునకు తెస్తుంది. 


తాత్పర్యం: మనస్సు చలించకుండా, ఏకా(గ్రమై నిలిచి ఉండాలి అంటే గట్టి నిశ్చయం అవసరం. మబ్బులో 
మెరుపువలె, తామరాకున నీటి బిందువువలె మనస్సులో ఆలోచన సహజంగా ఉంటుంది. మనస్సు (ప్రసరించే 
తీరు, గాలి వీచే పద్దతీ ఒకటే. గాలి కారణంగానే మనస్సు చలిస్తుంది. కాబట్టి ఆ వాయువును (మన శరీరంలోని 
దానిని) నివారించాలి - మనోనిగ్రహం కొరకు. వాయువును ని[గ్రహించటం సులభంకాదు. అది (క్రమ(క్రమంగా 
సాగాలి. ఆయాసపడటంగాని, విసుగు చెందటంగాని కుదరదు - వాయునిరోధ ప్రయత్నంలో. స్థిరమైన సంకల్పంతో 
యమనియమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు నిరోధానికై యత్నించాలి. ఆ ప్రయత్నంలో ముందుగా 
ఆలోచనలు కరిగిపోతాయి. తరువాత సందేహం కలుగుతుంది. ఆ పిదప జ్ఞానం వాయువును క్రమబద్దం 
చేయగలుగుతుంది. 


విశేషం: మనశ్చాంచల్యానికి వాయువు శరీరాంతర్గతమైనది కారణం కాబట్టి మనస్సు నిగ్రహించదలిస్తే వాయునిరోధం తప్పనిసరి. 
దానికి యమ నియమాది సాధన అనివార్యం. 


క విను మంతర్వాడిం జన(। బనుపడి పవనంబు బ్రహ్మపద మొంద(గ శాం 
తి నిరూఢమైన చిత్తము । గను నానందంబునంద కలియుం బిదపన్‌.” 128 


ప్రతిపదార్థం: పవనంబు= గాలి; అంతర్‌+నాడిన్‌+చనన్‌= లోపలి నాడి (వాయు ప్రయాణమార్గం) గుండా వెళ్ళగా; పనుపడి= 
అలవాటు పడి; బ్రహ్మపదము+ఒందంగన్‌= (బ్రహ్మస్థానమును పొందగా; శాంతినిరూఢమైన చిత్తము= శాంతిని బాగుగా వహించిన 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సు; ఆనందంబున్‌+కనున్‌= ఆనందమును - బ్రహ్మానందమును పొందుతుంది; అందున్‌+అ= ఆ ఆనందమందే; పిదపన్‌= 

ఆ తరువాత; కలియున్‌= లీనమగును; విను(ము)= ఆలకించుము. 

తాత్సర్యం: (క్రమబద్దమైన వాయువు శరీరాంతర్గతనాడులగుండా ప్రయాణంచేస్తూ శరీరంలోని (బ్రహ్మస్థానాన్ని 

యై గ్‌ చాలి (3. 

చేరుకొంటుంది. అపుడు మనస్సు నిశ్చలమై శాంతిపూర్షమై (బ్రహ్మానందాన్ని అందుకొంటుంది. ఆ తరువాత ఆ 

ఆనందంలోనే లీనమైపోతుంది”. 

నిశేషం: బ్రహ్మానందానికి శాంతి, శాంతికి నిశ్చలమనస్కత, నిశ్చలమనస్కతకు పవనగతి నిరోధం, తన్నిరోధానికి యమనియమాది 

అష్టవిధసాధన, తత్సాధన (ప్రారంభానికి స్థిరసంకల్పం కావాలి. 

వ. అనిన విని కురుపతి కురుపితామహునితో 'జపవిధి ప్రకారంబును, జపశీలురగువారు పోవుగతియును 
నెటింగింపవే?” యనుటయు నమ్మహీవిభునకు నమ్మహాత్ముం డిట్లనియె. “జష్యంబు విషయంబుగా 
యమకాలమృత్యు భూసురేక్ష్వాకులకు సంవాదంబు ప్రవర్తించె; నయ్యితిహాసంబునుం జెప్పెద; మున్ను నా 
యెజింగిన తెటింగునుం జెప్పెద; నాకర్ణింపుము.' 129 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; కురుపతి= కురువులరాజు ధర్మజుడు; కురుపితామహునితోన్‌= కురువంశపు 
తాతతో; జపవిధి ప్రకారంబును= జపమును చేసే పద్దతిని; జపశీలురు+అగువారు= జపంచేసే స్వభావం కలవారు; పోవుగతియున్‌= 
పొందే ఫలితమును; ఎజింగింపవు+ఏ?= తెలియజేయవా?; అనుటయున్‌= అనగా; ఆ+మహీవిభునకున్‌= ఆ రాజునకు; 
ఆ+మహా+ఆత్ముండు= ఆ గొప్ప మనస్సుగలవాడు - భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; జప్యంబు= జపం 
చేయదగినది; విషయంబుగాన్‌= శీర్షికగా, చర్చా అంశంగా; యమకాల మృత్యు భూసుర+ఇక్ష్యాకులకున్‌= యమధర్మరాజునకు; 
కాలపురుషునకు, మృత్యుదేవతకు, (బ్రాహ్మణుడికి, ఇక్ష్వాకు వంశరాజునకు; సంవాదంబు= మంచి ప్రసంగం; ప్రవర్తించెన్‌= జరిగింది; 
ఆ+ఇతిహాసంబునున్‌= ఆ చరిత్రను; చెప్పెదన్‌= పలికెదను; మున్ను= ముందుగా; నా+ఎణింగిన తెజంగునున్‌= నేను గ్రహించిన 
విధమును కూడా; చెప్పెదన్‌= పలికెదను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో “జపంచేసే విధానాన్నీ, జపంచేసేవారు పొందే ఫలితాన్నీ తెలుపుము” 
అని కోరగా ఆయనతో భీష్ముడు ఇట్టా అన్నాడు: 'జపించదగిన అంశాన్ని గురించి యమధర్మరాజుకూ, 
కాలపురుషుడికీ, మృత్యుదేవతకూ, (బ్రాహ్మణుడికీ, ఇక్ష్యాకువంశరాజుకూ సంవాదం జరిగింది. ఆ ఇతిహాసాన్ని 
వినిపిస్తాను. ముందుగా నాకు తెలిసింది చెప్పుతాను వినుము! 


యను కాల మృత్యు భూసురేక్షాకుల సంవాదము (సం. 12-189-6) 


(a 


వేదాంతవిదు లనుమోదించు నట్టిది ।; జపకర్మ మత్యంత శౌచశాలి 
యై కుశాస్తీర్ణ సమావనీతలమున( । గుశముప్టి సేకొని విశదచిత్త 
వృత్తి నింద్రియములు విషయసక్తంబులు । గాకుండ నిలిపి తదేకపరత 
మత్సరాహంకార మాన దంభాపగ । మంబును బ్రహ్మృచర్యంబు. గలిగి 


తే. జపము సెల్లించు పురుషుండు సర్వలోక | విజయ నిస్థృహ మగు జపవిధి విశోక 
హర్ష రాగాదికంబును నవ్యయంబు । నైన పదము. బొందించు నృపాగ్రగణ్య! 130 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 557 


ప్రతిపదార్థం: నృప+అగ్రగణ్య!= రాజులలో మొదట లెక్కించదగినవాడా! ధర్మరాజా!; జపకర్మము= జపవిధి, జపం చేయటం; 
వేద+అంత విదులు= వేదాంత విద్యను ఎరిగినవారు; అనుమోదించునట్టిది= ఆమోదించేది, సంతోషంతో అంగీకరించేది; 
అతి+అంత శౌచశాలి+ఐ= చాలా ఎక్కువ శుభ్రతతో ప్రకాశించేవాడై; కుశ+ఆస్తీర్ల సమ+అవనీతలమునన్‌= దర్భలచేత వ్యాప్తమైన, 
మిట్టపల్టాలులేని, భూమి ్రదేశాన; కుశముష్టిన్‌= దర్భల పిడికిలిని; చేకొని= స్వీకరించి; విశదచిత్త వృత్తిన్‌= నిర్మలమైన మనస్సు 
యొక్క నడతతో; ఇంద్రియములు= జ్ఞాన, కర్మ ఇంద్రియాలను పదింటిని; విషయ సక్తంబులు+కాక+ఉండన్‌= విషయములయందు 
తగుల్కొన్నవి కాకుండేటట్టుగా; నిలిపి= స్థిరీకరించి; తద్‌+ఏకపరతన్‌= ఆ ఒక్కదానిఅందలి ఆసక్తితో; మత్సర+అహంకార మాన 
దంభ+ అపగమంబును= ఓర్వలేనితనం, గర్వం, అభిమానం, ఆటోపాల తొలగింపును; (బ్రహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్య (వ్రతాన్ని; 
కలిగి= వహించి; పురుషుండు= నరుడు; జపము= జపించటాన్ని, నామ మంత్ర ఉచ్చారణం చేయటాన్ని; చెల్లించున్‌= నిర్వహిస్తాడు; 
సర్వలోక విజయ నిస్ప్రహము+అగు= ఎల్లలోకాల గెలుపునందును ఆశలేనిది అగు; జపవిధి= జపవిధానం, జపం నిర్వర్తించటం; 
విశోక హర్షరాగ+ఆదికంబునున్‌= గతించిన, నశించిన శోకం, సంతోషం, (ప్రేమ మున్నగు భావాలు గలదియు; న+వ్యయంబును= 
నాశంలేనిదియు; ఐన= అగునట్టి; పదమున్‌= స్థానాన్ని, కైవల్యాన్ని; పొందించున్‌= సిద్దింపజేస్తుంది. 


తాత్పర్యం: ఓ రాజగ్రేష్టా! ధర్మరాజా! జపవిధిని వేదాంతవేత్తలు ఆమోదిస్తారు. దానికి పూర్వరంగ మిది. అత్యధిక 
శుభ్రతతో వెలుగొందుతూ, దర్భలతో వ్యాప్తమై పూతమైన ఒక సమతలంపై పిడికెడు దర్భల ధరించి ఆసీనుడై 
జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ అన్యవిషయాలలో సక్తంగాకుండా నిగ్రహించి, ఏకాగ్రచిత్తుడై, మాత్సర్యం, 
గర్వం, దర్పం, దంభం - వీటిని తొలగించుకొని, జపంచేయటానికి ఉద్యుక్తుడు కావాలి పురుషుడు. ఆ విధంగా 
జపవిధిని నిర్వహిస్తాడు నరుడు. ఆ విధంగా నిష్టాభరితంగా నిర్వర్తితమైన జపం ఎల్లలోకాల గెలుపును కూడా 
కోరనిదిగా మారి - సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమైన శాశ్వతమైన స్థానాన్ని - మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 
విశేషం: ఇంద్రియాలు - జ్ఞాన కర్మభేదంతో మొత్తం పదిగా అధ్యాత్మవిధులు లెక్కిస్తారు. జ్ఞానేంద్రియాలు 1- కన్ను, ముక్కు, 
చెవి, త్వక్కు, నోరు; కర్మేంద్రియాలు 5 - వాక్‌, పాణి, పాద, పాయూపస్థలు. ఈ పదింటిపై అదుపు సాధించినవాడే 
జితేంద్రియుడు. 

క _ శౌచాది గుణము లెడలుట । నీచత్వము వాటిలంగ నిశ్చలమతి దు 

ష్టాచరితమైన జపవిధి । నా చెప్పిన సుగతి లేదు నరకము. దెచ్చున్‌.” 131 


ప్రతిపదార్థం: శౌచ+ఆది గుణములు= శుభ్రత మొదలైన గుణాలు; ఎడలుట= వెలి కావటంవలన; నీచత్వము= తక్కువతనం; 
పాటిలంగన్‌= కలిగే విధంగా; నిశ్చలమతిన్‌= చలనం లేని బుద్దితో; దుష్ట౪ఆచరితము+ఐన= చెడుగా నిర్వహించబడినదైన; 
జపవిధిన్‌= జపవిధానం, జపం చేయడంవలన; నా చెప్పిన= నేను పలికిన; సుగతి= మోక్షం; లేదు= ఉండదు, కలుగదు; 
నరకమున్‌+తెచ్చున్‌= నరకలోకాన్ని పొందించును. 


తాత్సర్యం: జపవిధానం సరిగా ఆచరితమైతే మోక్షప్రదాయి. సందేహంలేదు. అయితే అదే జపం శౌచం 
మొదలయిన లక్షణాలు లోపించి నైచ్యానికి పాల్పడే రీతిలో చెడుగా ఆచరించబడితే మాత్రం దానివలన ముక్తి 
రాదు - సరిగదా నరకం వస్తుంది”. 


విశేషం: లక్ష్యం, మార్గం - రెండూ ఉన్నతంగా పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడే ఫలితమూ ఆనందప్రదమౌతుంది. కానినాడు 
చివరకు మిగిలేది దుఃఖమే. 


వ. అని చెప్పి వెండియు నిట్లనియె. 132 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని; చెప్పి= పలికి; వెండియున్‌= మరియును; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి, ఇంకా ఈ విధంగా చెప్పాడు. 


సీ, “వేద వేదాంగ సంవేది గౌశికుం డను । ధరణీసురు(డు సంహితాజపంబు 


విహితశీలత( జేయ వేయి వత్సరములు । సనిన సావిత్రి యమ్మునివరునకు. 
బొడసూపి తనుం జెప్ప గడుభక్తితో నతం । డెజింగిన 'నిచ్చెద నిష్ట మడుగు 
మనిన నాతండు జపాతినిష్టయ కోర । నది యిచ్చి, దేవి 'నీ కత్యుదాత్త 


తే. గతియు నగు; ధర్మ మర్చి నీకడకు వచ్చు; । యముండు గాలుండు మృత్యువు నరుగుదెంతు 
రనఘ! నీకును వారికి నావహిల్లు । వాది మని చెప్పి చనియె భూవరవరేణ్య! 133 


ప్రతిపదార్థం: భూవర వరేణ్య!= రాజక్రేష్టా! ఓ ధర్మరాజా! కౌశికుండు+అను= కౌశికుడు అనేపేరుగల; ధరణీసురుండు= 
(బ్రాహ్మణుడు; వేద వేద+అంగసంవేది= వేదాలను, వేద అంగాలయిన శిక్ష, వ్యాకరణం మొదలయిన ఆరు శాస్త్రాలను బాగుగా 
ఎరిగినవాడు; సంహితాజపంబున్‌= వేద జపమును; విహిత శీలతన్‌= విధించబడిన స్వభావంతో; చేయన్‌= ఒనరింపగా; వేయి 
వత్సరములు= వేయి ఏండ్లు; చనినన్‌= కడవగా; సావిత్రి= మంత్ర అధిదేవత; ఆ+ముని వరునకున్‌= ఆ ముని (్రేష్టుడికి; 
పొడ+చూపి= కనిపించి; తనున్‌= తనను; చెప్పన్‌= తెలియజెప్పగా; కడు భక్తితోన్‌= అధిక భక్తితో; అతండు= ఆ కౌశికుడు; 
ఎజంగినన్‌= నమస్కరించగా; ఇచ్చెదన్‌+ఇష్టము+అడుగుము= ఇస్తాను కోరిన దానిని అడుగుము; అనినన్‌+అనగా (సావిత్రి; 
అతండు= ఆ కౌశికుడు; జప+అతినిష్ట+అ= జపంలో ఎక్కువ (్రద్దయే; కోరన్‌= కోరుకొనగా; అది= దానిని ఆ జపాతినిస్టనే; 
ఇచ్చి= ఒసగి; దేవి= సావిత్రీదేవి; నీకున్‌= జపకర్మకే అంకితమైన నీకు; అతి+ఉత్‌+ఆత్త గతియున్‌= మిక్కిలి గొప్పపదముకూడ; 
అగున్‌= కలుగును; ధర్మము= ధర్మదేవత; అర్థిన్‌= కోరికతో; నీ కడకున్‌= నీ వద్దకు; వచ్చున్‌= చేరును; యముండున్‌= 
యమధర్మరాజు కూడా; కాలుండున్‌= కాలపురుషుడును; మృత్యువున్‌= మరణదేవతకూడా; అరుగుదెంతురు= వస్తారు; అనఘ!= 
ఓ పాపరహితుడవైన కౌళికా!; నీకును; వారికిన్‌= ఆ వచ్చినవారికిని; వాదము= సంవాదం, చర్చ; ఆవహిల్లును= కలుగుతుంది; 
అని; చెప్పి= పలికి; చనియెన్‌= వెళ్ళింది. 

తాత్పర్యం: వేదాలు, వేదభాగాలయిన శాస్త్రాలు తెలిసిన కౌశికుడనే బ్రాహ్మణుడు జపాన్ని చేయవలసిన విధంగా 
చేసేవాడు. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా జపకర్మను నిష్టతో వేయి వత్సరాలు చేయగా, ఆ జపానికి అధిదేవత 
అయిన సావిత్రీదేవి ఆయనకు ప్రత్యక్షమై, తనను తాను పరిచయం చేసికొన్నది. ఆ (బ్రాహ్మణుడు ఆ దేవికి 
నమస్కరించాడు. ఆ దేవి ఆ జపతత్సరుడిని, నీ అభీష్టం నెరవేరుస్తాను కోరుకొమ్మని అడిగింది. దానికి ఆయన 
ఆ జపకర్మలోని నిష్టనే వరంగా అర్థించాడు. అతడి (శ్రద్దకు సంతసించిన ఆ దేవి ఆ వరాన్ని ప్రసాదించి, 'నీకు 
మిక్కిలి గొప్ప స్థానం కలుగుతుంది. ధర్మదేవత, యమధర్మరాజు, కాలపురుషుడు, మృత్యుదేవత - వీరందరూ 
నీ దగ్గరకు వచ్చి, నీతో సంభాషణ నెరపి సంవాదం చేస్తారు” అని కూడా ఆతడికి తెలియజేసి అంతర్హిత అయింది. 


విశేషం: వేదాలు నాలుగు: బుక్కు, యజుస్సు, సామము, అథర్వము. వేద అంగాలు ఆరు: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, 
నిరుక్తం, కల్పం. వీటినే షట్‌ శాస్త్రాలు అని కూడా వ్యవహరిస్తారు. జపకర్మకే అంకితుడైన ఆ కౌశికుడి వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు 
భీష్ముడు. 
క, ధరణీసురు(డును జప త । త్పరు(డై దివ్యాబ్దములు శతంబు గడపె న 

ప్పురుషవరు కడకు ధర్మము | పరమప్రీతి( జనుదెంచె. బౌరవముఖ్యా! 134 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 559 


ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశ ్రేష్టా!-ధర్మరాజా!; ధరణీ సురు(డును= (బ్రాహ్మణుడుకూడా-ఆ కౌశికుడు; 
జపతత్సరు(డు+ఐ= జపకర్మయందు ఆసక్తుడై; దివ్య+అబ్దములు= దేవలోక సంవత్సరాలు; శతంబు= నూరు; కడపెన్‌= గడపాడు; 
ఆ+పురుషవరు కడకున్‌= ఆ నరశ్రేష్టుడి దగ్గరకు; ధర్మము= ధర్మదేవత; పరమప్రీతిన్‌= ఎక్కువ (ప్రేమతో; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: ఆ కౌశిక బ్రాహ్మణుడు దేవీవరలబ్దమైన తీవ్రనిష్టతో జపకర్మను నిర్వహిస్తూ నూరు దేవలోక 
సంవత్సరాలు గడిపాడు. అపుడు ఎక్కువ మక్కువతో ధర్మదేవత ఆ కౌశికుడి చెంతకు చనుదెంచింది. 


నిశేషం: అరి అయినవాడు దేవతలను తాను ఆ(శ్రయిస్తాడు, అర్షి కాని తపశ్ళీలుడిని దేవతలే ఆశ్రయిస్తారు. అర్థిత్వానికి అనర్థిత్వానికి 
థి వ్‌. థి జాం (కవే! థి 
అంత భేదం ఉన్నది. 


తే. అట్లు సాకారమై వచ్చి యతనితోడ । 'నీ జపంబున సిద్దించె నిరతిశయము 
లైన పుణ్యలోకములు; నీ వందు€ జనుము । తనువు. జిత్తంబు విడిచి యుత్సవ మెలర్చ.' 135 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; స+ఆకారము+ఐ= ఆకృతి కలిగినదై; వచ్చి= చేరి; అతనితోడన్‌= ఆ (బ్రాహ్మణుడితో; 
నీ జపంబునన్‌= నీ జపకర్మవలన; నిర్‌+అతిశయములు= అధికమైనవి లేనివి; ఐన; పుణ్యలోకములు= ధర్మాచరణంవలన లభించే 
ఊర్ణలోకాలు; సిద్దించెన్‌= లభించాయి; నీవు; అందున్‌= ఆ లోకాలకు; ఉత్సవము+ఎలర్సన్‌= సంతోషం అతిశయిల్లగా; తనువున్‌= 
దేహాన్ని; చిత్తంబు= మనస్సును; విడిచి= వదలి; చనుము= వెళ్ళుము. 

తాత్సర్యం: స్వతః ఆకారంలేని ధర్మం ఈ కౌశికుడి కారణాన ఆకారం ధరించి వచ్చి, “ఓ కౌశికా! నీ జపకర్మ 
ఫలితంగా తమను మించినవి లేని గొప్ప పుణ్యలోకాలు నీకు లభించినవి. సంతోషంతో నీ విక, నీ శరీరాన్ని 
మనస్సును విడిచి ఆ లోకాలకు చేరుకొమ్ము'. అన్నది. 


వ. అనిన విని యమ్మని ధర్మంబున కిట్లనియె. 136 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+ముని= ఆ కౌశిక బుషి ధర్మంబునకున్‌= ధర్మదేవతకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అనగా విని ఆ కౌశిక బుషి ఈ విధంగా అన్నాడు. 


క “తనువు దొజంగి సను లోకము । లనఘా! యే నొల్ల మేల యైనను దుఃఖం 
బున కోర్షి నా తపంబున । కనుగుణమై యుండ దీని నగునె తొటింగన్‌?' 137 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; ఏను= నేను; తనువు= శరీరం; తొజంగి= విడిచి; చనులోకములు= వెళ్ళెడి (ఊర్ల) 
లోకాలు; మేలు+అ+ఐనను= (్రేష్టమైనవే అయినా; ఒల్లన్‌= అంగీకరించను; దీనిన్‌= ఈ శరీరాన్ని; దుఃఖంబునకున్‌= కష్టానికి; 
ఓర్చి= సహించి; నా తపంబునకున్‌= నేను చేసే జపరూపమైన తపస్సునకు; అనుగుణమై= అనుకూలమై; ఉండన్‌= ఉండగా, 
నిలిచి ఉండగా; తొణంగన్‌= విడుచుటకు; అగునె?= అర్హం, ఉచితము, అగునా? (కాదు). 


తాత్పర్యం: 'పాపస్పర్శలేని ఓ ధర్మమా! ఊర్ష్యృలోకాలు ఉత్తమమైనవే అయినప్పటికీ నేను ఈ నా శరీరాన్ని 
దిగవిడిచి వెళ్ళవలసి వస్తే ఆ లోకాలను అంగీకరించజాలను. ఎందుకంటే ఈ శరీరం నా జపకర్మకు - అది 


దుఃఖకరమే అయినా సహించి అనుగుణంగా ఉంటున్నది. అటువంటి ఈ అనుకూలదేహాన్ని విడిచిపుచ్చి వెళ్ళటం 
ఉచితమా?” 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కౌశికుడికి ఊర్దలోక గమనం అనిష్టంగాదు. అతడికి ఇష్టంగానిది - ఇంతకాలం తన తపశ్చర్యకు సాధనమైన శరీరాన్ని 
దిగవిడిచి పోవటం. 


వ. అనుటయు ధర్మంబు. 138 
ప్రతిపదార్థం: అనుటయున్‌= కౌశికుడు ఆ విధంగా పలుకగా; ధర్మంబు= సాకారమైన ధర్మం- (ఇట్లా (ప్రతిభాషించింది). 
తాత్పర్యం: దీనికి ధర్మదేవత ఇట్టా సమాధానం ఇచ్చింది. 


క. “ఒడ లెట్లు విడువవలదే? | కడు రమ్యము నాక మింత గానవొకో?' నా 
వుడు 'మేను వెలిగ నటవో । నొడంబడి నని పలికె బ్రాహ్మగోత్తము( డధిపా! 139 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా ఒడలు= శరీరం; ఎట్టున్‌= ఏ విధంగానైనా; విడువన్‌వలదు+ఏ?= వదలివేయవద్దా?; 
నాకము= స్వర్గం; కడు రమ్యము= మిక్కిలి సుందరం; ఇంత= ఈ మా(త్రం; కానవు+ఒకో?= గమనించలేవా?; నావుడున్‌= 
అన్నవెంటనే; బ్రాహ్మణ+ఉత్తముండు= బ్రాహ్మణ శ్రేషుడయిన ఆ కౌశికుడు; మేను= శరీరం; వెలిగన్‌= వెలుపలగాగా - 
వెంటరాకుండ నిలువగా; అటన్‌= ఆ స్వర్గానికి; పోన్‌+ఒడంబడన్‌= వెళ్ళుటకు అంగీకరించను; అని; పలికెన్‌= అన్నాడు; 


తాత్సర్యం: 'ఎ విధంగానైనా ఎప్పటికైనా శరీర పరిత్యాగం తప్పదు కదా! స్వర్గలోకం ఎంతో అందమైనది. ఈ 
మాత్రం (గ్రహించలేవా? కౌశికా! అని ధర్మమంటే, శరీరాన్ని విడిచి ఆ లోకాలకు వెళ్ళటానికి తాను అంగీకరించనని 
భూసురుడు సమాధానం చెప్పాడు ధర్మరాజా! 


వ. అని పలికిన ధర్మం బతనితో 'నీ వొడలు విడువనొల్లవుపో యమకాల మృత్యువులు వీరె వచ్చిరి; చూడు” 
మనియె; నయ్యవసరంబున వారలు వచ్చి యమ్మహీసురవరు ముందటి నిలిచి, తమ్ముం బేర్కొని; రాతని 
నుద్దేశించి యముండు నీ జపంబు ఫలంబు సిద్దించె' ననియు గాలుండు 'నీకు నాకలోకారోహణంబునకుం 
గాలంబైనం దోంచితి' ననియును మృత్యువు 'కాలచోదితనై నిన్ను నేడు గొనిపో వచ్చితి ననియుం 
బలుకుటయు, నమ్మాటలు గీటునం బుచ్చుచు వారల వదనంబులు విలోకించి సవినయ వ్యాహృత 
స్వాగతుండయి యవ్విఫ్రుం'దేను మీకు నెప్పని సేయువా(డ?' నని పలికె; నట్టి యెడం దీర్ణయాత్రా పరుండైన 
యిక్ష్వాకుం డచ్చటికి నేతెంచి వార లందరకుం బ్రణతుండై బ్రాహ్మణుం డతిథిగా నిరూపించి యాదర 
భరితుందై. 140 


ప్రతిపదార్థం: అని పై విధంగా; పలికినన్‌= చెప్పగా; ధర్మంబు= సాకారమైన ధర్మదేవత; అతనితోన్‌= ఆ కౌళికుడితో; నీవు; 
ఒడలు= శరీరం; విడువన్‌= వదలుటకు; ఒల్లవుపో= అంగీకరించవు పోనిమ్ము; యమకాల మృత్యువులు= యమధర్మరాజు, 
కాలపురుషుడు, మృత్యుదేవత, ఈ మువ్వురు; వీరె= వీరలె (ఈ కనుపించేవారే అని చూపుతూ); వచ్చిరి= నిన్ను చేరారు; 
చూడుము+అనియెన్‌= చూడుము అనెను; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; వారలు= ఆ మువ్వురు; వచ్చి= చేరి; 
ఆ+మహీసురవరు ముందజన్‌= ఆ (బ్రాహ్మణశ్రేష్టుడి ఎదుట; నిలిచి= నిలువబడి; తమ్మున్‌= తమను; పేర్కొనిరి= తెలుపు 
౨ కొన్నారు; ఆతనిన్‌+ఉద్దేశించి= ఆ కౌశికుడితో; యముండు= యమధర్మరాజు; నీ జపంబు ఫలంబు= నీవు చేసే జపకర్మయొక్క 
ఫలితం; సిద్దించెన్‌+అనియున్‌= ఫలించింది అనీ; కాలుండు= కాలపురుషుడు; నీకున్‌: నాకలోక+ఆరోహణంబునకున్‌= 
స్వర్గలోకమున కెక్కుట కొరకు; కాలంబు+ఐనన్‌= సమయము కాగా; తోణితిన్‌+అనియును= కనిపించాను అనీ; మృత్యువు= 
మరణదేవత; కాలచోదితను+ఐ= కాలుడిచేత | పేరేపించబడినదాననై; నిన్నున్‌; నేండు= ఈ దినం; కొనిపోవన్‌+వచ్చితిన్‌+అనియున్‌= 
తీసికొనిపోవటానికి చేరాను అనీ; పలుకుటయున్‌= అనగా; ఆ+మాటలు= ఆ పలుకులు, ఆ ముగ్గురి వాక్కులు; గీటునన్‌+పుచ్చుచున్‌= 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 561 


తిరస్కారానికి లోనుచేస్తూ; వారల వదనంబులు= ఆ ముగ్గురి మొగాలు; విలోకించి= చూచి; సవినయ వ్యాహృత 
స్వాగతుండు+అయి= అణకువతో పలికిన స్వాగతవచనం కలవాడై - వారికి స్వాగతం పలికి; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; 
ఏను= నేను; మీకున్‌= మీ మువ్వురకు; ఏ+పని= ఏ కార్యం; చేయువా(డను?= చేయగలవాడను?; అని; పలికెన్‌= అన్నాడు; 
అట్టిఎడన్‌= అట్టి సమయాన; తీర్ణయాత్రాపరుండు+ఐన= తీర్థయాత్రలలో ఆసక్తుడయిన; ఇక్షాకుండు= ఇక్షాకుడు అనే 
మహారాజు; అచ్చటికిన్‌+ఏతెంచి= ఆ స్థలానికి వచ్చి; వారలు+అందజకున్‌= ఆ అందరకు, నల్వురకు కూడా; ప్ర+నతుండు+ఐనన్‌= 
బాగా నమస్కరించినవాడు కాగా; బ్రాహ్మణుండు= ఆ నల్వురిలోని కౌశికుడు; అతిథిన్‌+కాన్‌= అతిథిత్వమునకు అర్హుడిగా 
(రాజును); నిరూపించి= (గ్రహించి; ఆదరభరితుండు+ఐ= గౌరవంతో నిండినవాడై. 


తాత్సర్యం: కౌశిక ధర్మదేవతల సంవాదంలో ధర్మదేవత కౌళికుడితో 'నీవు శరీర త్యాగం చేయవు సరే! అరుగో 
యముడు, అతడి వెంట కాలపురుషుడు, అతడి వెంట మృత్యువు - మువ్వురూ వచ్చారు చూడుము” అన్నది. 
ఆ సమయాన ఆ మువ్వురూ అక్కడకు చేరి, తమను తాము పరిచయం చేసికొని, ఆ కౌశికుడి ముందు నిలిచారు. 
ముందుగా యముడు 'నీ జపఫలితం సిద్దించిన'దని పలుకగా, అనంతరం కాలుడు 'నీవు స్వర్గాన్ని అధిరోహించవలసిన 
సమయం సమీపించి నేను వచ్చా'నని తెల్పాడు. చివరగా మృత్యువు తాను కాలునిచే ప్రేరణబొంది కౌశికుడిని 
తీసికొని వెళ్ళుటకు వచ్చినట్టు తెలియపరచినది. అయితే ఆ ముగ్గురి మాటలనూ తిరస్కరిస్తూ ఆ బ్రాహ్మణుడు 
వారి ముఖాలు చూచి అణకువతో అందరకూ స్వాగతం పలికి 'నేను మీకు ఏ పని చేసి పెట్టగలను? అని 
విన్నవించుకొన్నాడు. సరిగా అదే సమయాన తీర్థయా(త్రలు చేస్తూ ఇక్షాకుమహారాజు ఆ (ప్రదేశానికి ఏతెంచి ఆ 
నల్లురికీ నమస్కరించాడు. వారిలో కౌశికుడు ఆ రాజును అతిథిగా భావించి గౌరవంతో అతడిని ఉద్దేశించి 
ఇట్లా అన్నాడు. 

విశేషం: నరుడికి అతని వృత్తి - ప్రవృత్తి విశ్వాసాన్ని కలిగిస్తాయి. దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. అది సమృద్దిగా సక్రమంగా 
ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రాముఖ్యం ముందు తలవంచవలసిన అవసరం ఉండదు. ఇక్కడ కౌశికుడిలో ఆ ఆత్మవిశ్వాసమే- 
జపనిష్టాతత్సరతవలన సిద్దించిన విశ్వాసమే అతడిని యమకాలమృత్యువులముందు నిర్భయంగా నిలబెట్టగలిగినది. వారిమాటను 


సరకు చేయకపోయినా కౌశికుడు కుశలంగా ఉండగలిగాడంటే కారణం వృత్తిపరంగా సిద్దించిన అజేయమైన ఆత్మప్రత్యయం. 
అదే ఆత్మశక్తి, 


కాశికునకు నిక్షాకుమహారాజునకు నయిన సంవాదము (సం. 12-192-2, 3) 

క. _ “నా కలిమితోడ నిచ్చెద । నీ కెయ్యది యిష్ట?” మనిన నృపతి 'నృపులు దా 
నైకపరులు గొనువారలె? । యే కామ్యములయిన నిత్తు నీ వడుగు తగన్‌. 141 

ప్రతిపదార్థం: నా కలిమితోడన్‌= నా సంపదనుబట్టి; ఇచ్చెదన్‌= ఇస్తాను; నీకున్‌= అతిథివి అయిన నీకు; ఏ+అది= ఏది; ఇష్టము?= 
కోరబడినది?; అనినన్‌= అనగా; నృపతి= ఇక్ష్వాకు మహారాజు; నృపులు= రాజులు; దాన+ఏకపరులు= ఇవ్వటంలో మాత్రమే 
ఆసక్తులు; కొనువారలు+ఎ?= (గ్రహించేవారా?; ఏ కామ్యములు+అయినన్‌= ఏ కోరికలయినను; ఇత్తున్‌= తీరుస్తాను; నీవు= 
(బ్రాహ్మణుడవైన నీవు; తగన్‌= ఉచితంగా; అడుగు= అర్థించుము. 
తాత్సర్యం: అతిథిపట్ల గౌరవంతో కౌళికుడు ఇక్ష్యాకువును ఉద్దేశించి, “నాకున్న దాని కనుగుణంగా ఇవ్వగలను. 
నీ అభీష్టమేమిటి?' అని అన్నాడు. ఆ మాటకు బదులుగా ఆ రాజు విఫ్రుడితో “రాజులు దానశీలురు, దానకర్తలు 
గాని, దానగ్రహీతలు కాగలరా?” అని, “నీవు అర్జించుము, నీ కామ్యాలు తీరుస్తాను” అన్నాడు. 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కొత్తగా ఇల్టు చేరినవాడు తెలియనివాడైనా అతిథి. అతిథిని దేవుడిగా భావించి పూజించుమని మన ఆమ్నాయాల నిర్దేశం. 
“అతిథి దేవో భవి అనే మాట అదే. కౌశికుడు ఆ దృష్టితోనే కొత్తగా వచ్చినవాడిని అతిథిగా భావించి సత్కరించబోయాడు- 
అభీష్టార్థ ప్రదానంతో. 


వ. అనిన విని విప్రం డవ్విభున కిట్లనియె. 142 


పతిపదార్లం: అనినన్‌= కుడు పలుకగా; విని= ఆలకించి; విప్రుండు= బ్రాహృణుడు - కౌశికుడు; ఆ+విభునకున్‌= ఆ 
న క్‌ వక్ష 8 బ్రావ్మా 
రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇక్షాకుమహారాజు అట్టు అనగా విని, బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు. 


క. “కొనువారు ప్రవృత్తులు గా । క నివృత్తులు గొందురయ్య? కామ్యంబులు నా 

మనమున లే; వే నేమియు. । గొన; నిత్తున కాన యధిప! కోరుము తగంగన్‌. 143 
ప్రతిపదార్థం: అధిప!= ఓ ఇక్ష్వాకు మహారాజా!; కొనువారు= (దానం) (గ్రహించేవారు; (ప్రవృత్తులు+కాక= ప్రవృత్తి మార్గంలో 
ఉన్నవారు కాకుండా; నివృత్తులు= నివృత్తి మార్గంలో ఉన్నవారు; కొందురు+అయ్య= (దానం) స్వీకరిస్తారుయ్యా?; కామ్యంబులు= 
కోరికలు; నా మనమునన్‌= నా మనస్సునందు; లేవు= ఉన్నవి కావు; ఏను= నేను; ఏమియున్‌= దేనినీ; కొనన్‌= (గ్రహించను; 
ఇత్తును+అ= ఇస్తాను తప్పక; కాన= కావున; తగంగన్‌= ఉచితంగా, అర్హంగా; కోరుము= అర్థించుము. 
తాత్పర్యం: సంసారచకక్రాన బడి వివిధ క్రియలలో ప్రవర్తించేవారు దానాలు స్వీకరిస్తారు తప్ప, సంసారాన్ని దూరంగా 
నివృత్తిమార్గాన ప్రాపంచిక విషయాలనుండి మరలి జీవించేవారు దానం (గ్రహిస్తారా? నా మనస్సున ఏ కోరికలూ 
లేవు. కాగా నేను కోరను, కాని ఈయగలవాడను. తప్పక ఇస్తాను నిన తగినట్టు కోరుకొమ్ము. 


విశేషం: (ప్రవృత్తి ౫ నివృత్తి. ప్రాపంచిక విషయాల బోలికి వెళ్ళి, వాటిలో తలదూర్చి, వివిధ ఆలోచనలలో క్రియలలో పాల్గొనటం 

ప్రవృత్తి. ఇది జనసామాన్య జీవనవిధానం. దీనికి విరుద్దంగా (ప్రాపంచిక విషయాలనుండి ఇంద్రియాలనూ, మనస్సునూ మరల్చి, 

నిగ్రహించి, ఆత్మజ్ఞానం కొరకు యత్నించటం నివృత్తి. ఇక్కడ (బ్రాహ్మణుడు నివృత్తుడు. క్షత్రియుడు (ప్రవృత్తుడు. 

వ. పూజారూపంబున నిచ్చిన యది యతిథి గైకొనుట యెగ్గుగా' దనుటయు నమ్మనుజపతి 'నీ విచ్చువాండవయేని 
నీ సకల జపంబు ఫలంబును ని" మ్మనిన నమ్మహీదేవుండు. 144 


ప్రతిపదార్థం: పూజారూపంబునన్‌= సత్కారరూపాన్ని; ఇచ్చిన+అది= ఈబడినది; అతిథి= ఆగంతకుడు; కైకొనుట= 
స్వీకరించటం; ఎగ్గు+కాదు= కీడు కాదు; అనుటయున్‌= అన్న తరువాత; ఆ+మనుజపతి= ఆ రాజు; నీవు; ఇచ్చువాండవు+అ+ఏని= 
ఇచ్చేవాడివే అయితే; నీ సకల జపంబు ఫలంబును= నీ మొత్తం జపముయొక్క ఫలితాన్ని; ఇమ్ము= ఇచ్చివేయుము; అనినన్‌= 
అనగా; ఆ+మహీదేవుండు= ఆ (బ్రాహ్మణుడు. 

తాత్సర్యం: సత్కారరూపాన (యాచనకు బదులుగా కాకుండా) ఇచ్చినది స్వీకరిస్తే స్వీకర్తకు ఏ కీడూ ఉండదు” 
అని కౌశికుడు పలికాడు. కౌళికుడి నిర్బంధంతో ఆ రాజు 'నీవు కేవలం దాతవే అయితే, నీ మొత్తం జపఫలితం 
నాకిమ్ము' అన్నాడు. దానికి బదులుగా ఆ (బ్రాహ్మణుడు (ఇట్టా అన్నాడు). 

విశేషం: దానాలు రెండు విధాలుగా ఉండవచ్చును. ఆర్జించిన తరువాత ఇచ్చేది లోకంలో (ప్రసిద్దమైన దానం. అర్థనతో నిమిత్తం 
లేకుండా గౌరవపురస్సరంగా పూజోపహారంగా ఇచ్చేది అసామాన్య దానం. దీనిలో గ్రహీతకు, దాన స్వీకర్తకు ఏ ప్రమేయమూ ఉండదు 
కాబట్టి ఏ కీడూ ఒనగూడే వీలులేదు. ప్రయోజనకాంక్షతో చేసే దానాలు స్వీకరించేవారికి అటువంటి అభయం ఉండ దంటారు పెద్దలు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 563 


క, “జపఫలమున సగ మిచ్చెద | నృప! యంతయు నైనం గొనుము ని వనవుడు 'న 

జ్ఞపము ఫలం బెయ్యది?' యని । నృపుం డడిగిన నాత( 'దేను నిరపేక్షుండన్‌.” 145 
ప్రతిపదార్థం: నృప!= రాజా!; జపఫలమునన్‌= జపం ఫలితంలో; సగము+ఇచ్చెదన్‌= సగపాలు ఇస్తాను; అంతయున్‌+ఐనన్‌= 
అంతటినైననూ; నీవు; కొనుము= తీసికొనుము; అనవుడున్‌= అన్నవెంటనే; ఆ+జపము ఫలంబు= ఆ నీ జపముయొక్క ఫలితం; 
ఏ+అది?= ఏది, ఏ విధమైనది?; అని; నృపుండు= రాజు; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆతండు= ఆ కౌశికుడు; ఏను= నేను; 
నిర్‌+ఆపేక్షుండన్‌= కోరిక లేనివాడను. 
తాత్సర్యం: “వీ సకల జపంబు ఫలంబును ఇమ్ము' అన్న ఇక్షాకుమహారాజునకు కౌశికుడి సమాధానమిది - 
'జపఫలితంలో సగమిస్తాను రాజా! మొత్తం ఫలితం కావాలి - అన్నా తీసికొమ్ము' అని. దానికి రాజు “ఇంతకూ 
ఈ నీ జపఫలితం ఏమిటి?” అని (ప్రశ్నించాడు. కౌశికుడి సమాధానం - 'నేను కోరికలు లేనివాడిని” అంటూ 
ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. 


విశేషం: రాజు కౌశికుడి నిర్భంధదాతృత్వానికి విసిగినట్టుగా కౌశికుడి జపఫలితం మొత్తం ఇమ్మన్నాడు. విప్రుడు తనమాట మొదట 
సగమిస్తానని, మళ్ళీ అంతా అయినా తీసికొనుమన్నాడు. ఈ విధంగా ఇక్కడి దాత, గ్రహీత, ఇరువురూ ఒకింత భావావేశంతో 
వ్యవహరిస్తున్నట్లు తోస్తున్నది. 
క. కావున ఫల మిట్టిది యని । భావింప; నెటుంగ నొరుల6 బనివడి యడుగన్‌; 

నీ వాఫలంబు గొను మది । దా విన(బడు( బిదప ధర్మతత్త్వజ్ఞులచేన్‌.' 146 
ప్రతిపదార్థం: కావున= (కోరికలు లేనివాడను) కాబట్టి; ఫలము= (జపముయొక్క) ఫలితం); ఇట్టిది+అని= ఈ విధమైనది 
అని; భావింపన్‌= ఊహించగా; ఎజుంగన్‌= తెలియను; ఒరులన్‌= ఇతరులను; పని+పడి= పనిగట్టుకొని, ప్రయత్నపూర్వకంగా; 
అడుగన్‌= ప్రశ్నించను; నీవు; ఆ ఫలంబు= ఆ నా జపఫలితం; కొనుము= (గహించుము; అది= ఆ ఫలితమెట్టిదో - అను 
నీ ప్రశ్నకు సమాధానం; తాన్‌= స్వయంగా; పిదపన్‌= అనంతరం; ధర్మతత్త్య జ్ఞులచేన్‌= ధర్మ స్వభావం ఎరిగినవారిచేత; వినంబడున్‌= 
వినవచ్చును. 
తాత్పర్యం: నేను నిరపేక్షకుడను కాబట్టి నా కా జపఫలితపు స్వరూపస్వభాలను గురించిన భావనే కలుగలేదు. 
ఆ కారణాననే నేను ఇతరు లెవరినీ పనిగట్టుకొని జపఫలిత మేమిటి? - అని అడిగి తెలిసికొనలేదు, ఫలిత మిట్టిది 
అని తెలియకున్నా దాన్ని స్వీకరించుము. ఆ తరువాత ధర్మతత్త్యవేత్తలు ఆ జపఫలిత మిట్టిది, ఇంతటిది - 
అని వివరిస్తారు”. 


విశేషం: మొదటి నుండి ఈ దాత (గ్రహీతలలో సౌముఖ్యం కొరవడినట్టుగా అనిపిస్తుంది. ఇపుడు అదేమిటో తెలియకుండానే 
దానిని [గ్రహించమంటున్నాడు దాత. మరి గ్రహీత ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. (గ్రహీత అయినా, తొలుత కోరినపుడు 
లేని సంశయాన్ని అనంతరం దానసమయాన వెలువరించటం ఎందుకో? మొత్తంమీద దానస్వీకారం చేసేటప్పుడు ముందు వెనుకలు 
చూడవలసిన అవసరం ఎంతో ఉన్నట్టుగా వీరి వ్యవహారశైలిని బట్టి మనం (గ్రహించాలి. 


వ. అనుటయు నయ్యినతనయుండు “ఫలం బిట్టి దని యెజు.గ వేనిం గొననొల్ల' ననవుడు నతం డితని 
కిట్లనియె. 147 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా, అన్న తరువాత; ఆ+ఇనతనయుండు= ఆ సూర్యవంశపు ఇక్ష్యాకు మహారాజు; 
ఫలంబు+ఇట్టిది+అని= ఫలితం ఇటువంటిది అని; ఎణుంగవు+ఏనిన్‌= తెలియవేని; కొనన్‌+ఒల్లన్‌= తీసికొనుటకు 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగీకరించను; అనవుడున్‌= అన్న పిదప; అతండు= ఆ కౌశికుడు; ఇతనిని= ఈ ఇక్ష్యాకుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: కౌశికుని సమాధానం విన్న ఇక్ష్వాకుడు ఫలితం తెలియరాని దానిని తాను స్వీకరించటానికి అంగీకరించ 
నన్నాడు. తరువాత ఆ కౌశికుడు ఇక్షాకుడితో ఈ విధంగా అన్నాడు. 


క. “నీవడిగి తేను నిచ్చితి। భూవల్లభ! యింక సత్యమున కూనము గా 
దే వరియింపమి?” నావుడు । నా వసుధాధీశు( డద్దరామరవరుతోన్‌. 148 


ప్రతిపదార్థం: భూవల్లభ!= ఓ రాజా!; నీవు= అర్థివైన నీవు; అడిగితి(వి)= అర్థించావు; ఏను= నేను; ఇచ్చితిన్‌= ఇచ్చాను; ఇంకన్‌= 
ఇకమీదట, ఇంత జరిగిన తరువాత; వరియింపమి= ఇష్టపడకుండుట (దానస్వీకారానికి); సత్యమునకున్‌= సత్యవ్రతానికి; 
ఊనము+కాదే?= తక్కువ - కొరతకాదా?; నావుడున్‌= అన్న తరువాత; ఆ+వసుధా+అధి+-ఈశుండు= ఆ భూమికి అధిపతియైన 
ఇక్ష్యాకుడు; ఆ+ధరా+అమర వరుతోన్‌= ఆ బ్రాహ్మణడ్రేష్టుడితో. 


తాత్సర్యం: కౌశికుడు ఇక్ష్యాకుడి తిరస్కారాన్ని తప్పుపట్టుతున్నాడు. 'ఓ రాజా! నీవు అడిగావు. నేను ఇచ్చాను. 
ఈ అడుగుట, ఇచ్చుట అనే ఈ రెండు (క్రియలు జరిగిపోయిన తరువాత ఈ దశలో నీవు - నే నొల్లను అనుట 
సత్యవ్రత పాలనకు హానికరం కాదా? అట్టా తిరస్కరించటం సత్యానికి కొరత గావించటం కాదా? అన్నాడు 
కౌశికుడు. దానికి బదులుగా ఆ మహారాజు ఆ బ్రాహ్మణడ్రేష్టుడితో ఇట్టా పలికాడు. 


వ. ‘రాజులకు యుద్దంబు సుకర్మంబు గావున నీతో వివాదయుద్దంబు సేసితి' ననిన నతండు 'నీవేమి సేసితేమి? 
యది యట్లుండనిమ్ము.' 149 


ప్రతిపదార్థం: రాజులకున్‌= క్షత్రియులకు; యుద్ధంబు= కయ్యం; సుకర్మంబు= మంచిపని, చేయదగింది; కావునన్‌= కాబట్టి; 
నీతోన్‌= పండితుడవైన నీతో; వివాద యుద్దంబు= తగవులాడుట అనే కయ్యం; చేసితిన్‌= చేశాను; అనినన్‌= అనగా; అతండు= 
ఆ కౌశికుడు; నీవు; ఏమి+చేసితి(వి)+ఏమి= ఏ దానిని చేశావో ఏమిటో; అది= ఆ చేసింది; అట్టు+ఉండన్‌+ఇమ్ము= ఆ విధంగానే 
చేసినది చేసినట్లుగానే ఉండనిమ్ము. 


తాత్పర్యం: కౌళికుడి ప్రశ్నకు రాజు సమాధాన మిది: తాను క్షత్రియుడు కాబట్టి క్షత్రియులకు యుద్దం చేయదగ్గపని 
కాబట్టి తాను కౌళికునితో తగవులాడుట అనే కయ్యాన్ని చేశాడు. ఈ సమాధానానికి ఆ కౌళికుడి ప్రతివచనమిది: 
'నీవు ఏమి చేశావో ఏమో, అది అట్లా ఉండనిమ్ము'. 

విశేషం: బ్రాహ్మణ కౌశికుడు, క్షత్రియ ఇక్ష్యాకువు - ఇరువురూ ధర్మకర్మతత్సరులే. ఇరువురకూ పరస్పర గౌరవాదరభావాలు 
ఉన్నవి. అయినా దానప్రదానం, దానస్వీకారం అనే విషయంమీద వివాద పడుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు తమ ధోరణిని 
సమర్థించుకొనజూస్తున్నారు. క్షత్రియధర్మం ప్రకారం కయ్యం కార్యమే కాబట్టి వాజ్మయమైన కయ్యం చేశా నంటున్నాడు రాజు. 
క విను మిచ్చెద నని యూమియు( । గొనియెద నని పలికి పిదపం గొనకునికియు, న 

త్యనృతంబులు సత్యవ్రత | మునకుం దొలగంగ మనకు భూవర! తగునే? 150 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా! వినుము= ఆలకించుము; ఇచ్చెదను+అని= ఇస్తాను అని పలికి; ఈమియున్‌= 
ఈయకుండుటా; కొనియెదను+అని= తీసికొంటాను అని; పలికి= చెప్పి; పిదపన్‌= ఆ తరువాత; కొనక+ఉనికియున్‌= 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 565 


తీసికొనకుండా ఉండటం; అతి+అనృతంబులు= మిక్కిలి అసత్యాలు; మనకున్‌= గొప్ప రాజువైన నీకు, మంచి బ్రాహ్మణుడనైన 
నాకు ఇద్దరికీ; సత్యవ్రతమునకున్‌+తొల(గంగన్‌= సత్యమును పాటించుటనుండి తప్పుకొనుట; తగునే?= ఉచితమా? 


తాత్సర్యం: ఓ రాజా! నీవేదో వివాదయుద్దం చేశాను అంటున్నావు. అయితే ఇది వినుము. ఇస్తానని ఈయకుండటం, 
తీసికొంటానని తీసికొనకుండా ఉండటం - ఈ రెండు పనులూ మిక్కిలి అసత్యాలు. స।ద్రాహ్మణుడ నైన నేనూ, 
క్షత్రియుడవైన నీవూ - ఇద్దరం ఈ విధంగా సత్యవ్రతపాలనకు దూరంగా జరిగిపోవటం తగునా? 


విశేషం: “తగునా?” అనేమాట ఈ పద్యంలో సార్ధకం. “తగు” అనే మాటనుండే తగవు’ - వ్యవహారంలో “తగువు” వచ్చాయి. 
ఉచితమగు అనే అర్థంలో ఈ మాటను ప్రయోగిస్తాం. వాదవివాదాలలో వాక్‌ప్రాగల్భ్యానికి పోయి, ఉచితానుచితాలు మరచే 
ప్రమాదముంది. ఆ ప్రమాదపుటంచున నిలబడి ఉన్నామని కౌశికుడి హెచ్చరిక. 


క, సత్యమ తపమును యజ్ఞము, । సత్యమ వేదంబు దాంతిశాంతులు నగుటన్‌ 
సత్యము దొటి(గుట నిర్మల । నిత్యానుష్టానములును నిష్పలము లగున్‌.” 151 


ప్రతిపదార్థం: సత్యము+అ= సత్యమే; తపమును= తపస్సూ; యజ్ఞము= యాగం కూడా; సత్యము+అ= సత్యమొక్కటే; వేదంబు= 
వేదం, జ్ఞానం; దాంతి శాంతులున్‌= దమనం, నిగ్రహం, కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలు లేకుండటం; అగుటన్‌= కాబట్టి; 
సత్యము= సత్యమునే; తొజంగుట= విడుచుట; నిర్మల నిత్య+అనుష్టానములును= మలినంలేని, ఎప్పుడూ చేసే కర్మకాండలు, 
జపహోమపూజాదులు కూడా; నిస్‌+ఫలములు+అగున్‌= ఫలం, ప్రయోజనం లేనివి బౌతాయి. 


తాత్సర్యం: సత్యం సర్యోన్నతమైనది. సత్యవ్రతపాలన చేస్తే తపస్సు చేసినట్టే యజ్ఞంచేసినట్టే, వేదం తెలిసినట్టే, 
సత్యవ్రతపాలనే నరుడిలో నిగ్రహాన్ని, కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్లాన్ని జయించగల 
శాంతినీ కలిగిస్తుంది. అటువంటి సకలధర్మాచరణకు మూలకందమైన సత్యాన్ని విడిచిపెడితే ఇక జపహోమ 
పూజాపురస్కారాలవంటి నిత్యానుష్టానాలూ నిష్పలమే అవుతాయి”. 


విశేషం: నేల విడిచి సాముచేయలేనట్టే సత్యవ్రతపాలనలేక మిగిలిన సకల ధర్మకార్య నిర్వహణమూ అసాధ్యమే. కాదని 
మొక్కుబడిగా, గుడ్డిగా ఇతర సత్కార్యాలూ, ధర్మకార్యాలూ నిర్వహించినా, సత్యవ్రత మొక్కటి లేనప్పుడు మిగిలినవన్నీ నిష్ణలాలే! 
ఎందుకంటే సర్వధర్మమూలమూ సత్యమే కాబట్టి. 


వ. అనిన విని ధర్మంబు వారల నుద్దేశించి యమాదులు విన 'వీరికి వివాదంబు వలదు. విప్రుండు దానఫలంబును 
రాజు సత్యఫలంబును బొందువా' రనియె. నట్టియెడ నాకంబు నరాక్ళతి దాల్చి వచ్చి తన్నెజింగించి 

6 Pa Pa Fe 9 న 
యయ్యిరువుర నాలోకించి 'వాదేల? మీరిద్దబుం దుల్యఫలప్రాప్తుల రయ్యెద రిట్లు సేయుం'డని పలికె 
నవ్విభుం 'డట్లేని నితండును నా యిచ్చునది గొనవలయు? ననుటయు నమ్ముని “యేను 


దపస్వ్వాధ్యాయనిరతుండం బరిగ్రహవిధి యందు విరతుండ.” 152 


ప్రతిపదార్థం: అనినన్‌= కౌశికుడు అట్టు పలుకగా; విని= ఆలకించి; ధర్మంబు= ధర్మాధిదేవత; వారలన్‌= ఆ కౌశిక, ఇక్షాకులను; 
ఉద్దేశించి= లక్ష్యముగాజేసి; యమ+ఆదులు= యముడు మొదలగువారు; వినన్‌= వినునట్టుగా; వీరికిన్‌= ఈ ఇరువురకు; 
వివాదంబు= తగవు; వలదు= అక్కరలేదు; విప్రండు= బ్రాహ్మణుడు - కౌశికుడు; దానఫలంబును= దానము యొక్క ఫలితమును; 
రాజు= క్షత్రియుడు - ఇక్ష్యాకువు; సత్యఫలంబును= సత్యవ్రతపాలనయొక్క ఫలితమును; పొందువారు+అనియెన్‌= చేకొనువారు 
అని పలికెను; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; నాకంబు= స్వర్గము; నర+ఆకృతి= నరుని ఆకారము; తాల్చి= ధరించి; వచ్చి= 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేరి; తన్నున్‌= తనను; ఎటింగించి= తెలియపరచి; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరినీ; ఆలోకించి= చూచి; వాదు+ఏల?= వాదము, 
తగవు ఎందుకు?; మీరు+ఇద్దరున్‌= మీరు ఇరువురూ; తుల్యఫల ప్రాప్తులరు+అయ్యెదరు= సమానమైన ఫలితమును పొందువారు 
కాగలరు; ఇట్టు= ఈ విధంగా; చేయుండు+అని= చేయండి అని; పలికెన్‌= చెప్పెను; ఆ+విభుండు= ఆ రాజు; అట్టు+ఏని= 
అట్లయితే; ఇతండును= ఈ బ్రాహ్మణుడు కూడా; నా+ఇచ్చునది= నేను ఇచ్చేది; కొనన్‌+వలయున్‌= (గ్రహించవలెను; 
అనుటయున్‌= అన్న పిదప; ఆ+ముని= ఆ బుషి కౌశికుడు; ఏను= నేను; తపస్‌+స్వ+అధ్యాయ నిరతుండను= తపస్సునందు, 
చదువునందు ఆసక్తుడను; పరిగ్రహణవిధియందున్‌= (దానమును) స్వీకరించు పనియందు; విరతుండన్‌= విరక్తుడను, 
అనాసక్తుడను. 


తాత్పర్యం: కౌశికుడి పలుకు లాలకించిన ధర్మదేవత ఆ వివాద(గ్రస్తులను ఇరువురనూ ఉద్దేశించి యముడు, 
కాలుడు, మృత్యువు వింటుండగా - వీరికి ఈ తగవులాట వద్దనీ, బ్రాహ్మణుడు దానఫలితాన్ని, క్షత్రియుడు 
సత్యవ్రత ఫలితాన్ని పొందగలరని పలికాడు. ఆ సమయాన స్వర్గం మానవరూపంలో అక్కడికి వచ్చి తనను తాను 
తెలియపరచుకొని, ఆ ఇద్దరినీ చూచి “మీకు తగ వేల? మీరిద్దరూ సమానంగా ఫలితాలను పొందగలరని చెప్పి 
ఈ విధంగా చేయు'మన్నది. ఆ రాజు 'అట్లాగయితే ఈ (బ్రాహ్మణుడు కూడా నేనిచ్చే దానాన్ని స్వీకరించాలి” 
అనగా, ఆ విప్రుడు తాను తపస్సు, అధ్యయనం - ఈ రెంటియందే ఆసక్తుడననీ, దానపరి[గ్రహణంలో విరక్తుడననీ 
తన అభ్యంతరాన్ని తెలిపాడు. 


క. అనవుడు నరనాథుండు 'నా । కును నీకును సరియ కా6గ6 గోరెద సత్క 
ర్మ నిరూఢి మత్సుకృతఫల | మనఘా! కొనవే? యనుగ్రహంబు దలిర్చన్‌.' 153 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న తరువాత; నరనాథుండు= రాజు - ఇక్ష్యాకుడు; నాకును= క్షత్రియుడనైన నాకూ; నీకును= 
(బ్రాహ్మణుడవైన నీకూ; సరి+అ+కాంగన్‌= సమానమే అయ్యేటట్టుగా; కోరెదన్‌= కోరుకొందును; అనఘా!= ఓ పాపరహితుడా! 
కౌశికుడా!; సత్‌కర్మనిరూఢిన్‌= మంచిపనియందలి నిర్హారణతో; మత్‌ సుకృతఫలము= నా పుణ్యఫలితము; అను[గ్రహము= దయ; 
తలిర్చన్‌= వ్యక్తమగునట్టుగా; కొనవే?= తీసికొనవా? - (గ్రహించవా? 


తాత్సర్యం: కౌళికుడి అభ్యంతరాన్ని విన్న రాజు కౌళికుడి నుద్దేశించి “ఓ పాపరహితుడా! నేను నాకూ నీకూ 


సమత్వం చెడకుండా జాగ్రత్తగా కోరబోతున్నాను. నీవూ మంచిపని అనే నిర్జారణతో నా పుణ్యఫలాన్ని దయతో 
దానంగా స్వీకరించుము”. (అని ప్రార్థించాడు.) 


నిశేషం: రాజు దాన(గ్రహీతగా, విప్రుడు దానకర్తగా మిగలటం క్షత్రియ ధర్మపరిపాలకుడైన ఇక్ష్యాకునకు మింగుడు పడటంలేదు. 
అందుకే అతడు (బ్రతిమిలాడైనా ఆ విప్రుడిని దానగ్రహీతగా మార్చటానికి యత్నిస్తున్నాడు. 


వ. అని ప్రార్దించె నప్పుడు వికృతవేషులగు పురుషు లిరువురు దమలో వివాదంబు సేయుచు వచ్చి 'యవ్విభుండు 
మనల శాసింప నొడయం' డనుచు నిక్ష్వాకు ముందటి నిలిచిరి. వారి తెటింగు వినుము. 154 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ప్రార్ధించెన్‌= వేడుకొనెను; అప్పుడు= ఆ సమయాన; వికృత వేషులు+అగు= వికారమైన 
దుస్తులు, నగలు గలవారగు; పురుషులు= నరులు; ఇరువురు= ఇద్దరు; తమలోన్‌= పరస్పరం; వివాదంబు+చేయుచున్‌= 
వాదులాడుకొంటూ; వచ్చి= చేరి; ఆ+విభుండు= ఆ రాజు; మనలన్‌= మన ఇరువురను; శాసింపన్‌= ఆజ్ఞాపించగా; ఒడయండు= 
అధిపతి; అనుచున్‌= అని పలుకుతూ; ఇక్ష్వాకు ముందజన్‌= ఇక్ష్వాకు మహారాజు ఎదుట; నిలిచిరి= ఆగారు; వారి తెజంగు= 
వారి విధం; వినుము= ఆలకించుము. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 567 


తాత్పర్యం: రాజు వి్రుడిని తాను స్వీకరించే దానానికి బదులుగా అతడూ తననుండి దానాన్ని స్వీకరించవలెనని 
వేడుకొంటూ ఉన్న సమయాన ఇరువురు నరులు వికృతమైన దుస్తులూ నగలూ ధరించి పరస్పరం వాదులాడుకొంటూ 
ఆ రాజును చూచి ఆ! ఈ రాజు మనకు శాసకుడు" అంటూ అతడి చెంతకు చేరి ఎదుట నిలబడ్డారు. వారి 
కథ ఇది. 


విశేషం: ఇక్కడ కౌశిక ఇక్ష్వాకు లిరువురూ సమానమైన వాదబలంతో తర్కవితర్కాలతో వివాదంలో మునిగి ఉన్నారు. వారికి 
జ్ఞానోదయం కావాలి - అంటే మాటలతో సరిగాదని తేలిపోయింది. కాబట్టి ఒక విచిత్రసంఘటన ద్వారా వారివివాదాన్ని పరిష్కార 
మార్గంవైపు మరలించబోతున్నాడు వక్త, 


తే.  ఒకండు గోదాన మొనరింప నొక్కరుండు । తత్పలము వే(డ( బ్రీతి నాతండు నొసగ 
గొనినవా( డిది దక్కున దనకు నని త । లంచి యుత్తమ గోయుగళంబు విలిచి. 155 


ప్రతిపదార్థం: ఒకండు= ఆ ఇరువురిలో ఒకడు; గోదానము+ఒనరింపన్‌= ఆవును దానం చేయగా; ఒక్కరుండు= మరొకడు; 
తద్‌+ఫలము= ఆ గోదాన ఫలితాన్ని; వేండన్‌= అర్థించగా; ప్రీతిన్‌= ప్రేమతో; ఆతండున్‌= ఆ గోదాన కర్తకూడా; ఒసంగన్‌= 
ఈయగా; కొనినవాండు= స్వీకరించినవాడు; ఇది= ఈ ఫలితం; తనకున్‌= స్వీకరించిన తనకు; తక్కువ= చాలినది కాదు; 
అని; తలంచి= ఆలోచించి, ఉత్తమ గోయుగళంబు= మంచి ఆవుల జంటను; విలిచి= కొని. 


తాత్సర్యం: వారిలో ఆ తగవులాడుకొనువారిలో ఒకడు గోదానం చేశాడు. మరొకడు ఆ గోదానఫలితం తన 
కిమ్మన్నాడు. దానకర్త (ప్రేమతో దానఫలాన్ని ఆ అర్థికి ధారపోసి ఇచ్చాడు. అయితే ఆ అర్థి తనకు ఆ ఫలితం 
చాలినదికాదు అనే భావనతో తాను మంచి ఆవుల జంటను కొన్నాడు. (బహుశః దానం కొరకే కావచ్చు.) 


వ. సత్‌పాత్రదానక్రియ నిర్వర్తించి తత్సలంబు మున్ను దనకు గోదాన ఫలం బిచ్చిన యతని కిచ్చువా( డయిన 
నతండు గొనువాం డయి యుండి కొనక యెడసేసి తిరుగం దిరుగ నప్పుడు ముట్టం బట్టిన వాదు పుట్టిన 
వచ్చినవారై; రత్తెఐం గెల్ల నుక్తి ప్రత్యుక్తుల నప్పుడమిరేనికి నేర్పడం జెప్పి; రట్లు సెప్ప వినిన యవ్విభుతోడం 
దొలుత నొసంగినవాం'డితం డడిగిన నెమ్మిం బ్రతిగ్రహెంప(గా నొసంగితి( బ్రతిగ్రహంబొల్లని నన్ను నితండు 
నిర్ణంధింపం దగునే?' యని చెప్పిన బిదపటి యాతం 'డితండు గొనియెద నని యొడంబడి కొనమి పాతకం 
బగుట కర్మకాండవిదు లెల్ల నెబుంగుదు' రనవుడు. గౌశికుం డిక్ష్వాకు నుద్దేశించి 'వింటె? యప్పురుషుని 
వచనంబు'లని పలికి వెండియు. 156 


ప్రతిపదార్థం: సత్‌ పాత్ర దానక్రియ= మంచి అర్హునకు దానమిచ్చుటను; నిర్వర్తించి= చేసి; తద్‌+ఫలంబు= ఆ దానఫలితాన్ని; 
మున్ను= పూర్వం; తనకున్‌; గోదాన ఫలంబు= గోవును దానం చేయగా లభించిన ఫలితమును; ఇచ్చిన+అతనికిన్‌= 
తనకిచ్చినవాడికి; ఇచ్చువాండు+అయినన్‌= (తాను) దానం ఇచ్చేవాడు కాగా; అతండు= ఆ తనకు ఇచ్చినవాడు; కొనువాండు+ 
అయి+ఉండి= తీసికొనబోయేవాడయి ఉండి; కొనక= తీసికొనకుండా; ఎడ+చేసి= దూరంచేసి; తిరుగన్‌+తిరుగన్‌= తిరుగగా 
తిరుగగా; అప్పుడు= ఆ సమయాన; ముట్టన్‌+పట్టినన్‌= నిర్బంధముగా పట్టుకోగా; వాదుపుట్టినన్‌= (ఇద్దరికీ) తగవులాట పుట్టగా; 
వచ్చినవారు+ఐరి= చేరినవారైనారు; ఆ+తెజంగు+ఎల్లన్‌= ఆ పద్దతి మొత్తం; ఉక్తి+ప్రతి+ఉక్తులన్‌= మాట, (దానికి) బదులు 
మాటలతో; ఆ+పుడమిరేనికిన్‌= ఆ రాజునకు; ఏర్పడన్‌= స్పష్టంగా; చెప్పిరి= తెలిపిరి; అట్టు= ఆ విధంగా; చెప్పన్‌= చెప్పగా; 
వినిన ఆ+విభునితోడన్‌= విన్న ఆ రాజుతో; తొలుతన్‌+ఒసంగినవా(డు= మొదట ఇచ్చినవాడు; ఇతండు= ఇతడు (రెండవవాడిని 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉద్దేశించి); అడిగినన్‌= అర్థింపగా; నెమ్మిన్‌= ప్రీతితో; ప్రతి[గ్రహింపంగాన్‌= స్వీకరించటానికి; ఒసంగితిన్‌= ఇచ్చాను; ప్రతిగ్రహంబు= 
దాన స్వీకారం; ఒల్లని నన్నున్‌= అంగీకరించని నన్ను; ఇతండు= నా దానఫలితమును ప్రతి[గ్రహించిన ఈ ఎదుటి నరుడు; 
నిర్బంధింపన్‌+తగునే?= బలవంత పెట్టటం ఉచితమా?; అని చెప్పినన్‌= అని పలుకగా; పిదపటి+ఆతండు= తరువాతివాడు 
(మొదట గోదాన ఫల(గ్రహీత); ఇతండు= ఈ నరుడు; కొనియెదన్‌+అని= తీసికొంటాను (గోదాన ఫలితాన్ని) అని; ఒడంబడి= 
అంగీకరించి; కొనమి= (గ్రహించకుండటం; పాతకంబు+అగుట= పాపము అగుట; కర్మకాండవిదులు+ఎల్లన్‌= కర్మకాండలు, 
యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, వ్రతాలు మొదలయిన పనుల పద్దతులు తెలిసినవారు అందరూ; ఎణుంగుదురు= 
తెలియుదురు; అనవుడున్‌= అన్న తరువాత; కౌళికుండు= కౌశిక (బ్రాహ్మణుడు; ఇక్ష్యాకుని+ఉద్దేశించి= ఇక్ష్వాకు మహారాజును 
గురించి; ఆ+పురుషుని వచనంబులు= ఆ నరుడి మాటలు; వింటే?= విన్నావా?; అని; పలికి= చెప్పి; వెండియున్‌= మరలా. 


తాత్పర్యం: గోదాన ఫల(గ్రహీత, గోదాన ఫలంగా తనకు లభించినది అల్పమని భావించి తాను స్వయంగా 
రెండు ఆవులను కొని, అర్హుడిని ఎన్నుకొని ఆ ఆవుల జంటను అతడికి దానం చేసి, ఆ దానఫలాన్ని తనకు 
ముందు గోదానఫలాన్ని అర్పించినవాడికి ఈయబోగా అతడు స్వీకరిస్తానని అంగీకరించి, తరువాత స్వీకరించక 
తప్పించుకొని తిరుగసాగాడు. ఆ తప్పించుక తిరుగాడేవాడిని ఒకనాడు ఆ ఈయదలచినవాడు గట్టిగా 
పట్టుకొని, గోదాన ఫలాన్ని స్వీకరించుమని నిర్బంధించగా వారిద్దరికీ వాదు పుట్టి, దానిని తీర్చుమని ఈ ఇక్ష్వాకు 
మహారాజును ఆశ్రయించారు. వారిద్దరూ రాజు దగ్గర తమవృత్తాంతాన్ని జరిగినదాన్ని జరిగినట్టుగా విన్నవించుకొనగా 
ఆ రాజు వారి వివాదచరిత్రను మొత్తాన్ని విన్నాడు. అపుడు ఆ ఇరువురిలో మొదటివాడు రాజుతో “ఈతడు 
అర్థిస్తే నా గోదానఫలాన్ని తీసికొమ్మని అర్పించాను. నాకు మళ్ళీ ప్రతి[గ్రహించే అభిప్రాయం లేదు. అయినపుడు 
ఈతడు నన్ను నిర్భంధించవచ్చునా?' అని అన్నాడు. ఇక రెండవవాడు “ఇతడు తీసికొంటాను అని అంగీకరించి, 
తరువాత ఆ గోదానఫలాన్ని తీసికొనకపోవటం పాపమే అవుతుంది - అని కర్మకాండ తెలిసిన వారందరూ 
ఎరిగిన విషయమే.” అన్నాడు. ఆ సమయాన కౌశికుడు రాజు నుద్దేశించి “రాజా! విన్నావా ఆ నరుడి మాటలు?” 
అని పలికి, ఇంకా ఈ విధంగా అనబోతూ ఉన్నాడు. 


విశేషం: వాస్తవానికి ఇది కౌశిక ఇక్ష్వాకుల వివాదాన్ని పరిష్కరించే ఆశయంతో కల్పితమైన కథ. వీరి వివాదపు పోలికలే ఇపుడా 
ఇరువురు పురుషుల (గోదానఫల [గ్రహణ్రతిగ్రహణ సంబంధులు) వాదులోనూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి పరిష్కారమే అక్కడి 
పరిష్కారం కూడా. 
క. “నృప! నీవు మదీయంబగు । జపము ఫలం బడిగి; తేను సమ్మతి నీంగా 

విపరీత ఫణితు లాడిన । శపియింతు. జుమీ! యెజుంగ. జాటితి నీకున్‌.’ 157 


ప్రతిపదార్థం: నృప!= రాజా!; నీవు; మదీయంబు+అగు= నాకు చెందినదగు; జపము ఫలంబు= జపముయొక్క ఫలితమును; 
అడిగితి(వి)= అర్థించావు; ఏను= నేను; సమ్మతిన్‌= అంగీకారంతో; ఈంగాన్‌= ఈయగా; విపరీత ఫణితులు= వ్యతిరేకమైన 
మాటలు; ఆడినన్‌= పలికినచో; శపియింతున్‌+చుమీ= శపిస్తాను సుమా!; నీకున్‌= విపరీతపు మాటలాడే నీకు; ఎటుంగన్‌= 
తెలిసేటట్టుగా; చాటితిన్‌= (ప్రకటించాను. 


తాత్పర్యం: 'ఓ రాజా! ఇక్ష్యాకూ! నీవు నా జపఫలితం మొత్తమిమ్మని అర్థించావు. నేను అంగీకారంతో ఈయబోతే 
ఇపుడు ఏవో వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నావు. నీకు ఇదే చాటుతున్నాను - నీవు నా జపఫలాన్ని (గ్రహించకపోతే 
నిన్ను నేను శపిస్తాను సుమా! 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 569 


నిశేషం: ఇక్కడ 'విపరీతఫణితులు” అనే మాట నేటి మనవ్యవహారంలోవలె 'ఎక్కువ' అనే అర్ధంలో వాడబడలేదు. 'వాడు విపరీతంగా 

కొట్టాడు” వంటి వ్యవహారంలో 'విపరీత' శబ్దాన్ని ఎక్కువ అనే అర్థంలోనే వాడుతున్నాం. కాని, ఆ మాటకు నిజమైన అర్థం వ్యతిరేకం 
బు ౨ థి = థి 

అని. సుఖం ౫ దుఃఖం. ఇక్కడ నీవు (గహించుమంటే నీవూ గ్రహించుమని అనటం వ్యతిరేక భాషితమన్నమాట. 


తే. అనిన నాతడు భయమంది యాత్మలోన । “నొరుల యీగికి నకట చే యొడ్డకుండు 
నట్టి నా కిది వలసెనే!' యనుచు గరము । సాంచె నవ్విప్రు దెసకు నిశ్చయముతోడ. 158 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిన పిదప; ఆతండు= ఆ ఇక్ష్వాకు మహారాజు; భయము+అంది= భయపడి; ఆత్మలోనన్‌= మనస్సులో, 
తనలో; ఒరుల+ ఈ గికిన్‌= ఇతరుల దానమునకు; చేయి+ఒడ్డక+ఉండునట్టి నాకున్‌= చేయి చాచక ఉండే నాకు; అకట!= అయ్యో!; 
ఇది= ఈ దాన పరి[గ్రహణం; వలసెనే!= చేయవలసి వచ్చెనే!; అనుచున్‌= పలుకుతూ; ఆ+విఫ్రుదెసకున్‌= ఆ బ్రాహ్మణుడి 
వైపునకు; నిశ్చయముతోడన్‌= గట్టితలంపుతో; కరము= చేయి (దాన స్వీకారం కొరకు); చాణటెన్‌= సారించాడు. 


తాత్సర్యం: కౌశికుడి శాపప్రకటనతో ఆ రాజు భయపడి తనలో “అయ్యో! ఇతరుల దానానికి ఏనాడూ చేయి 
చాచి ఎరుగని నాకు ఈనాడు ఇతడి నుండి దానప్రతిగ్రహణం కొరకు చేయి చాచవలసివచ్చెనే' అని అనుకొంటూ 
ఆ (బ్రాహ్మణుడివైపు స్థిరసంకల్పంతో తన చేతిని చాచాడు - దాన మిమ్మని. 


విశేషం: దాతచేయి పైనా, (గ్రహీత చేయి(క్రిందా ఉండటం దానక్రియలో తప్పనిసరి. దాత దానాన్ని ప్రకటించి, దానిని తాను 
వదలుకొంటున్నట్లు గుర్తుగా జలధారను ((గ్రహీతచేతిలో) పోసి, ఆ దత్తమైనదానియెడ తన అధికారాన్ని త్యజిస్తాడు. నీళ్ళు వదలుట” 
అంటే స్వత్వాన్ని, అధికారాన్ని వదలటమే - అనే అర్థం - ఈ దానక్రియలోని ఈ ప్ర(క్రియనుబట్టే వచ్చి ఉంటుంది. 


వ. అతండు 'ననేక వర్షంబులు సేసిన జపఫలంబంతయు నీకిచ్చితి ననుచు ధారవోసిన నమ్మహీసురువరు 
నాననం బాలోకించి భూపాలుండు 'నా కరంబున జలంబులు వడియె మనకు నిద్దబికును సత్కర్మ 
సమత్వంబు గలుగవలదే? నాయదియైన యాగఫలం బేనును నీ కిచ్చెద( గైకొను'మని పలికె. నట్టియెడ 
వికృతవేషులగు నప్పురుషు లిరువురు నన్నరనాథు నుద్దే శించి 'యేము కామక్రోధులము. 
ధర్మయమాదులచేతను మాచేతను మీరిద్దజుం బరీక్షితులరైతి రింతియ కాని యిచ్చుటయు( గొనుటయును 
నివి దైవాచరితంబులు మీకుం బనిగా' దని పలికిన విని యవ్విప్రుండు భూవిభునితో నిట్లనియె. 159 


ప్రతిపదార్థం: అతండున్‌= ఆ కౌశికుడును; అనేక వర్షంబులు= పెక్కు ఏళ్ళు; చేసిన= ఒనర్చిన; జపఫలంబు+అంతయున్‌= 
జపముయొక్క ఫలితం మొత్తమును; నీకున్‌= అర్థివి అయిన నీకు; ఇచ్చితిన్‌+ అనుచున్‌= దానం చేశాను అంటూ; ధార+పోసినన్‌= 
(నీటి చాలును) ధారను విడువగా; ఆ+మహీసురవరు+ఆననంబు= ఆ బ్రాహ్మణుడి మొగము; ఆలోకించి= చూచి; భూపాలుండు= 
రాజు; నా కరంబునన్‌= నా చేతియందు; జలంబులు= నీళ్ళు; పడియెన్‌= పడినవి; మనకున్‌+ఇద్దజకును= మన ఇద్దరకూ; 
సత్‌+కర్మసమత్వంబు= పుణ్యం సమానమై ఉండటం; కలుగన్‌+వలదే?= కలుగవద్దా?; నా+అది+అయిన= నాదైన - నాకు చెందిన; 
యాగఫలంబు= యజ్ఞఫలితము; ఏనును= నేను కూడా; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు అర్సిస్తాను; కైకొనుము= తీసికొనుము- 
స్వీకరింపుము; అని; పలికెన్‌= అనెను; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; వికృత వేషులు+అగు= వికారమైన గుడ్డలు నగలు మొదలగునవి 
గల; ఆ+పురుషులు+ఇరువురున్‌= ఆ నరులు ఇద్దరును; ఆ+నరనాథున్‌= ఆ రాజును; ఉద్దేశించి= గురించి - లక్ష్యంగాచేసి; 
ఏము= మేము; కామ(క్రోధులము= కామం (కోరిక) క్రోధం (కోపం) అనే దుర్గుణాలందు; ధర్మయమ+ఆదులచేతను= ధర్మదేవత, 
యమధర్మరాజు మొదలైన వారిచేతను; మాచేతను= కామ(క్రోధులమైన మా ఇరువురిచేతను; మీరు+ఇద్దణున్‌= మీరలు ఇరువురూ; 
పరి+-ఈక్షితులరు+ఐతిరి= పరిశోధితులు అయ్యారు; ఇంతి+అ+కాని= ఇంతేకాని; ఇచ్చుటయున్‌= దానమును; కొనుటయున్‌= 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వీకారమును; ఇవి= ఈ రెండు క్రియలూ; దైవ+ఆచరితంబులు= దైవంచేత చేయబడినవి; మీకున్‌+పని+కాదు+అని= మీకు 
పనులు కావు అని; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; భూ విభునితోన్‌= రాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: రాజు దానస్వీకారం కొరకు చేయిచాచి నిలబడగా బ్రాహ్మణుడు 'పెక్కుఏండ్డు చేసిన జపఫలితం 
మొత్తం నీకిచ్చా'నంటూ, తనచేతి నీటిని రాజుచేతిలో ధారగా పోశాడు. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుడి మొగం 
చూచి, నాచేతిలో నిళ్ళు పడ్డాయి. నేను దానం తీసికొన్నాను. మరి మన ఇరువురి పుణ్యం సమానంగా ఉండవద్దా? 
కాబట్టి నేను చేసిన యజ్ఞపు ఫలితాన్ని నేనూ నీ కిస్తాను తీసికొము శ అన్నాడు. ఆ సమయాన ఆ వికృతవేషులయిన 
నరులిద్దరూ ఆ రాజును ఉద్దేశించి - తాము కామ(క్రోధాలనే నరుడి అంతశ్ళత్రువులు ఆర్లురిలో తొలి ఇద్దరమనీ, 
తామూ, ధర్మదేవత, యమధర్మరాజు, కాలపురుషుడు, మృత్యు దేవతా -ఈ అందరూ కలిసి ఆ కౌశిక ఇక్ష్యాకులను 
ఇద్దరినీ పరీక్షించామనీ తెలిపి, ఇదంతా పరీక్షకొరకు సంఘటిల్లినదే తప్ప నిజానికి దానప్రతిగ్రహణాలు అనేవిదైవం 
చేసే చేష్టితాలు గాని, మానవ(క్రియలు కాబోవని పలికారు. ఆ పలుకులు విని, కౌశికుడు ఆ రాజుతోఇట్టా అన్నాడు. 


విశేషం: దాత చేసే దానాన్ని (గ్రహించేవాడు ఆ దానంతోపాటు దాత దుష్‌కృత్యాల ఫలితాన్నీ తీసికొనవలసి ఉంటుందని ఒక 
విశ్వాసం. ఎక్కువ దానాలు పాపపరిహారం కొరకే ఉద్దిష్టమైనాయి. మరి పాపం పరిహృతం కావటం ఎట్టు? దాతనుండి గ్రహీతకు 


అవి సం(క్రమిస్తాయని విశ్వసించేవారు. అందుకనే ఈ దానధర్మాలు స్వీకరించకుండా ఉండటం మంచి గొప్ప లక్షణంగా అపరిగ్రహ” 
వ్రతంగా భావించేవారు. దానగ్రహీతలు జపతప ఉపవాసాది క్రియలతో ఆ సం(క్రాంతమైన పాపాలనుండి విముక్తులయ్యేవారట! 


ఆ. _'శ్రద్దయును బలంబు జపవిధియందు సా । విత్రి నాకు నిచ్చె వేజిజపము 

నాచరింప( దగునె? యైనను నిందటి । యెదుర నీవు గోరి తివ్విధంబు. 160 
ప్రతిపదార్దం: సావిత్రి= జపాధిదేవత; నాకున్‌= జపశీలినయిన నాకు; జపవిధియందున్‌= జపం అనే పనిలో; (శ్రద్దయును= 
ఎక్కువ ఆదరమూ; బలంబున్‌= శక్తీ; ఇచ్చెన్‌= ఇచ్చింది; వేణు+అ= వేరుగా, విడిగా; జపమున్‌= జప(క్రియను; ఆచరింపన్‌= 
చేయటం; తగును+ఎ?= ఉచితమా? - కాదు; ఐనను= కాకపోయినా; ఇందజ+ఎదురన్‌= ఇంత మంది ఎదుట, ధర్మయమకాల 
ప్రముఖుల ముందర; నీవు= నా దానమును స్వీకరించినట్టి నీవు; ఈ+విధంబు= ఈ పద్దతిగా (పుణ్యాలు సమానాలు కావాలి 
అంటూ); కోరితి(వి)= అర్థించావు. 
తాత్సర్యం: 'నేను జపాధిదేవత సావిత్రీదేవినుండి (శ్రద్దను, శక్తిని జపనిర్వహణ కొరకు దానంగా స్వీకరించి ఉన్నాను. 
ఇక ఇపుడు వేరుగా జపష(క్రియ చేయవలసిన పనీ లేదు. నా కోరికలు, యాచనలు, అక్కరలు ఏవైనా ఉంటే, అవి 
అన్నీ జపంకొరకు ఉద్దిష్టమైనవే. ఆ జపం అవసరమే తీరిన నాకు దానగ్రహణ అవసరమూ ఉండదు. అయినా 
ఇందరు పెద్దలముందర నీవు మన పుణ్యాలు సమానంగా ఉండవద్దా? - అంటూ నాకు దానమీయ సంకల్పించి 
అర్థించావు. 
విశేషం: లోకంలో కూడా ఎన్నో మొండిగా ఆగిపోయిన పనులు కూడా, కొందరు ప్రముఖుల సమ్ముఖాన ఇట్టే జరిగిపోతూ ఉండటం 
మనం గమనిస్తాం. అట్టాగే ఇక్కడ కూడా. ఎప్పటినుండో తిరస్కృతమౌతూ వస్తున్న రాజు కోరిక అతడికి అభీష్టమయిన (క్రియ, 
ఇపుడు ఈ ఎదుట పెద్దదేవతల సమక్షాన తీరబోతున్నట్టుగా అనిపిస్తున్నది. కొందరు పెద్దల సమ్ముఖమూ (ప్రయోజనకారి మరి! 
క. _ కావున. బ్రార్టన సెజటుపం । గా వెజిచెద నట్ల కాక! గైకొంటి ధరి 

త్రీవల్లభ! నీ సుకృతం । బే వెంటం దిగిచె నరుగు మీ వగ్గతికిన్‌.' 161 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 571 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ప్ర+అర్థన= గొప్ప కోరిక; చెణుపన్‌+కాన్‌= భంగపరచుటకు; వెజచెదన్‌= భయపడతాను; 
అట్టు+అ= అట్టే, నీవన్నట్లే; కాక!= అగుగాక!; ధరిత్రీవల్లభ!= ఓ రాజా!; స్స్‌ సుకృతంబు= నీ పుణ్యం; కైకొంటిన్‌= స్వీకరించాను; 
ఈవు= నీవు; ఏ వెంటన్‌= ఏ మార్గము(న); తిగిచెన్‌= లాగెనో, ఆకర్షించెనో; ఆ+గతికిన్‌= ఆ మార్గాన; అరుగుము= వెళ్ళుము. 
తాత్పర్యం: ఓ రాజా! నా అవసరంతో నిమిత్తంలేకుండా ఇందరి ఎదుట అర్థించిన నీ కోరికను భంగపరచటానికి 
వెరచి, నీ పుణ్యాన్ని నేను గ్రహించాను. ఇక నీవు నీకు అభీష్టమైన మార్గాన వెళ్ళుము”. (అన్నాడు కౌశికుడు.) 


నిశేషం: మొత్తం మీద బ్రాహ్మణ క్షత్రియు లిరువురూ తమతమ అభీష్టాలను నెరవేర్చుకొనగలిగారు. ఒకరు ఆలోచన మెదడు, 
మరొకరు శక్తి - నిర్వహణ. ఈ రెండూ ఘర్షణపడటం దేశానికి మేలుకాదు. ఘర్షణవైపుగా పయనించినా చివరకు 
సమన్వయపూర్వకంగా ముగియటమే మేధాభుజశక్తులకు ఉచితం. 


వ. అనియె నయ్యిరువుర సత్మర్మనిష్టావిశేషంబునం బ్రీతులయి బ్రహ్మాదిదేవతలు వారల మీ(దం బుష్పవృష్టి 
గురియించుచు నయ్యెడకు నరుగుదెంచి యభినందించిరి; దేవతూర్యంబులు మొరయ నప్పరోగణంబు 
లాడుచుం బాడుచు నుల్లసిల్లై;, నయ్యవసరంబున( గౌశికు నిక్ష్వాకు నుద్దేశించి నాకం బిట్లనియె.162 


ప్రతిపదార్థం: అనియెన్‌= అనెను; ఆ+ఇరువుర సత్‌+కర్మనిష్టా విశేషంబునన్‌= ఆ ఇద్దరి మంచి పనులయెడ (గల) 
శ్రద్దాతిశయానికి; పీతులు+అయి= సంతసించినవారై; (బ్రహ్మ+ఆది దేవతలు= (బ్రహ్మ మొదలగు సురలు; వారల మీ(దన్‌= 
ఆ ఇద్దరి మీదా; పుష్ప వృష్టి= పూలవాన; కురియించుచున్‌= కురిసేటట్టు చేస్తూ; ఆ+ఎడకున్‌= ఆ స్థలానికి; అరుగు+తెంచి= 
వచ్చి; అభినందించిరి= ప్రశంసించారు; దేవతూర్యంబులు= దేవతల వాద్యాలు; మొరయన్‌= మోగగా; అప్పరస్‌+గణంబులు= 
అప్పరసల సమూహాలు; ఆడుచున్‌= నాట్యం చేస్తూ; పాడుచున్‌= గానం చేస్తూ; ఉల్లసిల్లైన్‌= ఒప్పారాయి; ఆ+అవసరంబునన్‌= 
ఆ సమయాన; కౌళికున్‌+ఇక్షాకున్‌+ఉద్దేశించి= కౌశికుడినీ, ఇక్ష్వాకువునూ గురించి; నాకంబు= స్వర్గం; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నది. 

తాత్పర్యం: ఆ (బ్రాహ్మణ క్షత్రియు లిద్దరూ ధర్మపుణ్యకార్య నిర్వహణంలో కనబరచిన అరుదైన (శ్రద్దాసక్తులకు 
(బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి, వారిమీద పూలవాన కురిపిస్తూ అక్కడకు వచ్చి, వారిని అభినందించారు. 
దేవతల వాద్యాలు మోగాయి. అప్సరసలు వేడుకగా ఆడారు, పాడారు కూడా. ఆ సమయాన స్వర్గం 
(మానవాకారంతో వారిచెంతనే ఉన్నది ఇంతవరకు) ఆ కౌళికుడినీ, ఇక్ష్యాకువునూ ఉద్దేశించి ఇట్టా అన్నది. 


తే. “అనఘులార! సంసిద్దుల రయితి రింక6। దడయనేటికి? నిర్మలోదాత్తగతికి 
నుతృహింతురుగా' కన్న మత్సరాది | బంధకంబుల( బో ద్రోచి బ్రాహ్మణుండు. 163 


ప్రతిపదార్థం: అనఘులార!= ఓ పాపరహితులారా!; సంసిద్దులరు+అయితిరి= మంచి సిద్దిని పొందినవారు అయ్యారు; ఇంకన్‌= 
ఇకపై; తడయన్‌= ఆలసించటం, జాగుచేయటం; ఏటికిన్‌?= ఎందుకు?; నిర్మల+ఉదాత్తగతికిన్‌= మలినంలేని గొప్ప గమనానికి- 
మహాప్రస్థానానికి; ఉత్సహింతురు గాక!= ఉత్సాహం చూపుదురు గాక! - తొందర పడెదరు గాక!; అన్నన్‌= అనగా; బ్రాహ్మణుండు= 
కొళికుడు; మత్సర+ఆది బంధకంబులన్‌= ఈర్ష్య మొదలైన ముడులను; బంధాలను; పోన్‌+త్రోసి= తొలగ నెట్టి. 
తాత్పర్యం: 'ఓ పాపరహితులారా! మీరిద్దరూ గొప్ప సిద్ధిని పొందారు. ఇక ఆలసించటం ఎందుకు? మహాప్రస్టానానికి- 
నిర్మలమైన చిట్టచివరి గొప్ప ప్రయాణానికి ఆయత్తం కండి” అని స్వర్గం పలికినవెంటనే బ్రాహ్మణుడు తన ఈర్భాది 
= లు న. ప 
బంధనాలు తెగనరికికొని, అంతిమయాత్రకు ఉద్యుక్తుడయ్యాడు. 


వ. ధర్మయమాదులను నాదిత్య సంఘంబును సవినయ ప్రణామ సహితంబుగా నామంత్రితులం జేసి. 64 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మయమ+ఆదులను= ధర్మదేవత, యుముడు మొదలైన వారిని; ఆదిత్యసంఘంబును= దేవ సమూహమును, 
తమను అభినందింప వచ్చిన వారిని; సవినయ (ప్రణామ సహితంబుగాన్‌= అణకువతో కూడిన నమస్కారాలతో కూడినట్లుగా; 
ఆమంత్రితులన్‌+చేసి= వీడ్కొనేవారినిగా చేసి. 

తాత్సర్యం: తమను పరీక్షించిన ధర్మదేవతనూ, తదనుయాయులయిన యమకాల మృత్యుదేవతలనూ, తమను 
అభినందించిన దేవగణాన్నీ అణకువతో నమస్కరిస్తూ వీడ్కొలిపాడు. 


కౌశికేక్షాకులు బ్రహ్మపదప్రాప్తు లగుట (సం. 12-193-18) 


క. వాయువుల నియతవ్ఫత్తి మ। నో యంత్రణ బొమలనడుమ నూల్కొల్సి విచే 

ష్టాయిత శరీరు(డై మూ । ర్థా యోజితములుగ( జేసి యత్తల( జేర్టెన్‌. 165 
ప్రతిపదార్థం: వాయువులన్‌= శరీరంలోని గాలులను, ప్రాణ, అపాన, సమానములను; నియతవృత్తిన్‌= స్థిరమైన వర్తనతో; 
మనస్‌+యం(త్రణన్‌= మనస్సును నిగ్రహించటంవలన; బొమల నడుమన్‌= కనుబొమ్మల మధ్యభాగాన; నూల్కొల్సి= నిల్పి; 
విచేష్టాయిత శరీరుండు+ఐ= చేష్టలు ఉడిగిన దేహం కలవాడై; మూర్హ+ఆయోజితములుగన్‌+చేసి= శీర్మమునకు (తలకు) 
చేర్చబడినవిగా చేసి (గాలులను); ఆ+తలన్‌= ఆ తలను, తలయందు, కొనభాగాన; చేర్చెన్‌= చేర్చాడు. 
తాత్పర్యం: శరీరంలోని వాయువులను (హృదయాన ప్రాణం, గుదమున అపానం, నాభియందు సమానం) స్థిరమైన 
నడకతో కనుబొమల నడుమకు తెచ్చి (యోగం ద్వారా), మనస్సును అదుపుచేసి, చేష్టలు ఉడిగిన శరీరంతో, 
ఆ వాయువులను శీర్గానికి చేర్చి, అక్కడినుండి శీర్షం అ(గభాగానికి కొనిపోయాడు కౌశికుడు. (యోగవిద్య ద్వారా 
శరీరపరిత్యాగం చేస్తున్నాడు అన్నమాట. శీర్షాగ్ర భాగం నుండి వాయువులు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని 
బయటపడతాయి. అదే శరీరపరిత్యాగం.) 
వ. అప్పుడు తదీయ బ్రహ్మరంద్రోద్గతుండును మహాజ్యోతిర్జ్వాలాకృతియుం బ్రాదేశ మాత్రుండును నగు పురుషు 

నెదుర్కొని పరమేష్టి సమాధానంబున 'వచ్చితే? యని పలికి వెండియు. 166 
ప్రతిపదార్థం: అప్పుడు= కౌశికుడు శరీరాంతర్గత వాయువులను శిరస్సు అగ్ర భాగానికి చేర్చినప్పుడు; తదీయ (బ్రహ్మ 
రంధ్ర+ఉద్గతుండును= అతడిదైన బ్రహ్మరంధ్రం, మాడుపట్టునుండి పైకెగసినవాడూ; మహాజ్యోతిర్‌+జ్వాలా+ఆకృతియున్‌= గొప్ప 
కాంతియొక్క శిఖ ఆకారం వంటి ఆకారం కలవాడూ; ప్రాదేశ మాత్రుండును= లొడితెడు - చూపుడు (వ్రేలిని బొటనవేలిని 
చాచిపట్టిన కొలత మాత్రం కలవాడు; అగు పురుషున్‌= అయిన నరుడిని; పరమేస్టి= (బ్రహ్మదేవుడు; ఎదుర్కొని= ఎదురుగా 
వచ్చి; సమ్‌+ఆధానంబున్‌= అంగీకారంతో; వచ్చితి+ఏ?= వచ్చావా?; అని; పలికి= మాట్లాడి; వెండియున్‌= మరియును. 
తాత్పర్యం: శరీరాంతర్గతవాయువు శిరస్సును చేరి (బ్రహ్మరం(ధ్రంగుండా బయల్వెడలగా, వెంటనే ఆ 
రం(ధ్రంనుండి గొప్ప కాంతిశిఖరంవంటి ఆకారంతో లొడితెడు కొలతగల పురుషుడు (ఆత్మ) బయటికి 
వచ్చాడు. ఆ వచ్చినవాడిని (బ్రహ్మదేవుడు ఎదురేగి అంగీకార పూర్వకంగా “వచ్చావు కదా!” అని పలకరించి, 
ఇంకా ఇట్లా ప్రసంగించాడు. 
విశేషం: శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉన్నదని నమ్మేవారు, ఆ ఆత్మ రూపురేఖల గురించిన వివరాలూ ఇచ్చారు. అవే ఇక్కడ 
చెప్పబడ్డాయి. ఆత్మ కొలత - లొడితెడు. ఆకారం; జ్యోతిళ్ళిఖ - వెలుగుకొన; దానికే పురుషనామం కూడా ఉంటుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 573 


తే. జాపకులకు యోగులకును సమమ పుణ్య । గతివిశేషంబు ప్రత్యక్ష కలితమందు 
జాపకులు నిర్ణరోత్థానశక్తి నధికు । లనుచు వక్తంబు విచ్చి రమ్మనియె నధిప! 167 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; జాపకులకున్‌= జపం చేసేవారికీ; యోగులకును= యోగంచేసేవారికీ; పుణ్యగతి విశేషంబు= 
పుణ్యంవలన కలిగే విశేషగతులు - గొప్ప పదాలు; సమము+అ= సమానమే; ప్రతి+ అక్షకలితము= కన్నుల ఎదుట (ప్రత్యక్షంగా) 
నిరూపితం; అందున్‌= ఆ ఇరువురిలో; జాపకులు= జపశీలురు; నిర్భర+ఉత్సాన శక్తిన్‌= భారరహితంగా పైకెగసే శక్తితో; 
అధికులు= యోగులకంటె మిన్న అయినవారు; అనుచున్‌= అంటూ; వ(క్రంబు విచ్చి= నోరు తెరచి; రమ్ము+అనియెన్‌= 
“రా అన్నాడు. 

తాత్పర్యం: బ్రహ్మ జపశీలురకూ యోగులకూ గల సామ్య, ఆధిక్యాలను వివరిస్తున్నాడు కౌశికుడికి. శరీరపరిత్యాగ 
అనంతరం జపశీలురూ, యోగులూ ఇద్దరూ సమానమైన పుణ్యగతులనే పొందుతారు. అక్కడ భేదం లేదు. అయితే 
జపశీలురు భారరహితంగా పైకెగసే శక్తికలిగి, యోగులకంటె మిన్నగా నిలుస్తారు. అని అంటూ, 'కౌశికా రమ్ము 
అంటూ తన నోటిని తెరిచాడు (బ్రహ్మదేవుడు. 


వ. అనుటయు. 168 
తాత్పర్యం: అనిన పిదప. 


తే. బ్రహ్మరంధ్ర నిర్గతు(డైన బ్రాహ్మణుండు । బ్రహ్మవదనంబు సొచ్చె భూపతియు నట్ల 
వెడలి తద్వక్త మెప్పటి వికసనంబు6 । బొంద నందు. బ్రవేశించె భూపవర్య! 169 


ప్రతిపదార్థం: భూపవర్య!= రాజ(శ్రేష్టా! ఓ ధర్మరాజా!; బ్రహ్మరం(ధ్ర నిర్‌+గతు(డు+అయిన= బ్రహ్మరం(ధ్రంనుండి బయల్వెడలిన; 
(బ్రాహ్మణుండు= కౌశికుడు; బ్రహ్మవదనంబు= బ్రహ్మనోరు; చొచ్చెన్‌= (ప్రవేశించాడు; భూపతియున్‌= రాజుకూడా-ఇక్ష్యాకు 
మహారాజు కూడా; అట్టు+అ= అట్టే ఆ విధంగానే, కౌశికునివలెనే; వెడలి= బయటికి (శరీరంనుండి) వచ్చి; తద్‌+వక్రము= 
అతడి- ఆ బ్రహ్మనోరు; ఎప్పటి వికసనంబు= ఎప్పటివలె తెరచికొనుటను; పొందన్‌= చెందగా - తెరచికొనగా; అందున్‌= ఆ 
నోటిలో; (ప్రవేశించెన్‌= చొరబడ్డాడు. 


తాత్సర్యం: (బ్రహ్మదేవుడి మాట ననుసరించి (బ్రాహ్మణుడు ముందుగా (బ్రహ్మనోట దూరి, అతడిలో 
ఐక్యమయ్యాడు. ఆ తరువాత ఇక్ష్యాకుమహారాజుకూడా కౌశికుడివలెనే శరీరాన్ని విడిచి, అతడివలెనే బ్రహ్మనోట 
దూరి బ్రహ్మైక్యం పొందాడు. ఈ విధంగా చివరకు ఇరువురూ (బ్రహ్మలో లీనమయ్యారు. 


విశేషం: జనవ్యవహారంలో కూడా 'బ్రహ్మైక్యం కావటం” వంటి మాటలు ఉన్నాయి. ఆ విధానమే వివరించినట్టయినది ఇక్కడ. 


క. దేవత లచ్చెరువడి య । ద్దేవుని నయ్యిరువురను నుతించి రజుండు సం 
భావించె ధర్మమును నవ । నీవర! యప్పరమ విభుండు నిరుపమలీలన్‌. 170 


ప్రతిపదార్థం: అవనీవర!= ఓ రాజా!; దేవతలు= సురలు; అచ్చెరువడి= ఆశ్చర్యపడి; ఆ+దేవునిన్‌= ఆ (బ్రహ్మదేవుడిని; 
ఆ+ఇరువురను= ఆ బ్రాహ్మణ క్షత్రియులిద్దరినీ; నుతించిరి= పొగడిరి; అజుండు= (బ్రహ్మదేవుడు; ధర్మమును= ధర్మదేవతను; 
సంభావించెన్‌= గౌరవించాడు; ఆ+పరమ విభుండు= ఆ గొప్ప దొర బ్రహ్మదేవుడు; నిర్‌+ఉపమలిలన్‌= పోలికలేని రీతిలో. (అనంతర 
వాక్యానికి అన్వయం.) 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ నరులిద్దరూ బ్రహ్మైక్యం కావటమన్న మొత్తం (ప్రక్రియను చూచిన దేవతలు ఆశ్చర్యపోయారు. 
ఆ (బ్రహ్మదేవుడినీ, ఆయనలో లీనమైపోయిన కౌశిక ఇక్ష్వాకువులనూ వారు (ప్రస్తుతించారు. అనంతరం 
(బ్రహ్మదేవుడు ధర్మదేవతను - ఈ కార్యక్రమసర్వస్వానికీ ఆదిని నిలిచి నడిపించినదానిని గౌరవపురస్పరంగా 
వీడ్కొన్నాడు. 


వ. తదనంతరంబ యంతర్జితుం డయ్యె/; దక్కినవారును నిజస్థానంబుల కరిగిరి; జాపక ప్రకారంబును దదీయ 
సుగతి విశేషంబులు నెటింగించితి; నీ వింక నెయ్యది వినవల తనవుడు నాపగాసుతునితోడం 
గుంతీతనయాగ్రజుండు “నిరతిశయ జ్ఞానయోగంబు విధంబు వినువాంఛ నాకుం గలదు. సెప్పవే! యనిన 
నప్పురుషుం డప్పారవోత్తమున కిట్లనియె. 'మను బృహస్పతి సంవాదం బను నితిహాసంబుగల దది నీయడిగిన 
యర్థంబునకు బోధకంబయి యుండు నాకర్ణింపుము. మను వాత్మీయగురుం డగు దేవగురునకుం బ్రణమిల్లి 
యిట్లనియె. 171 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= దానివెంటనే - ధర్మదేవతను వీడ్కొనిన వెంటనే; అంతర్హితుండు= మాయమైనవాడు; 
అయ్యెన్‌= ఆయెను; తక్కినవారును= మిగిలినవారు కూడా - ధర్మము, యముడు, కాలం, మృత్యువు, స్వర్గం, కామం, (క్రోధం 
అనే వారు కూడా; నిజస్థానంబులకున్‌= తమ స్థానాలకు; అరిగిరి= వెళ్ళారు; జాపక (ప్రకారంబును= జపం చేసేవారి పద్దతీ; 
తదీయ సుగతి విశేషంబులున్‌= వారి ముక్తి వివరాలూ; ఎతింగించితిన్‌= తెలిపాను; నీవు; ఇంకన్‌= ఇంకనూ; ఏ+అది= ఏది; 
వినన్‌+వలతు(వు)?+అనవుడున్‌= వినుటకు ఇష్టపడెదవు?-అన్న పిదప; ఆపగాసుతునితోడన్‌= నది కుమారుడైన భీష్ముడితో; 
కుంతీతనయ+అ(గ్రజుండు= కుంతి కుమారులలో పెద్దవాడు ధర్మరాజు; నిర్‌+అతిశయ జ్ఞానయోగంబు విధంబు= మించుటలేని 
(తానే అన్నింటిని మించినదైన) జ్ఞానయోగముయొక్క పద్దతిని; వినువాంఛ= వినే కోరిక; నాకున్‌= ధర్మరాజునైన నాకు; కలదు= 
ఉన్నది; చెప్పవు+ఏ?= చెప్పవా?; అనినన్‌= అనగా; ఆ+పురుషుండు= ఆ నరుడు - భీష్ముడు; ఆ+పౌరవ+ఉత్తమునకున్‌= ఆ 
పురువంశ రాజ(శ్రేష్టుడైన ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; మను బృహస్పతి సంవాదంబు+అను= మను 
బృహస్పతి సంవాదం అనే పేరుగల; ఇతిహాసంబు= (జరిగిన) చరిత్ర; కలదు= ఉన్నది; అది= ఆ సంవాదం; నీ+అడిగిన+అర్థంబునకున్‌= 
నీవు ప్రశ్నించిన జ్ఞానయోగానికి; బోధకంబు+అయి= తెలియజెప్పునదిగా; ఉండున్‌= ఉండగలదు; ఆకర్షింపుము= వినుము; 
మనువు= ధర్మశా(స్తకర్త అయిన మానవుల ఆదిపురుషుడు; ఆత్మీయగురుండు+అగు= తనకు గురువయిన; దేవగురునకున్‌= 
దేవతల గురువైన బృహస్పతికి; ప్రణమిల్లి= నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు ధర్మదేవతకు వీడ్కోలుపలికి, వెంటనే పోలికలేని రీతిలో మాయమైపోయాడు. 
మిగిలినవారూ తమ తమ స్థానాలకు చేరుకొన్నారు. ఈ విధంగా జపం చేసేవారి పద్ధతీ వారు పొందే ముక్తివిశేషాలు 
నీకు తెలియపరిచాను. ఇంకా ఏమి వినాలని అభిలషిస్తున్నావు? - అని భీష్ముడు తన మనుమడైన ధర్మరాజును 
ప్రశ్నించాడు. దానికి బదులుగా ధర్మరాజు తాను జ్ఞానయోగాన్ని - సర్వయోగాలనూ అతిక్రమించిన దానిని 
వినటానికి ఉవ్విళ్ళూరుతున్నట్టు చెప్పాడు. ఆ మాటకు ఆయన ధర్మరాజుతో 'మను బృహస్పతి సంవాదం” అనే 
పేరుతో ఒక ఇతిహాసం ఉన్నది. అది నీ ప్రశ్నకు సమాధానంగా ఉపయోగపడుతుంది. వినుము.” అంటూ మను 
బృహస్పతి సంవాదాన్ని వివరించబోతున్నాడు. 

విశేషం: 'యోగము” అనే మాట 'యుజ్‌ ధాతువునుండి పుట్టినది. దానికి కలుపుట అని అర్థం. వేదాంత పరిభాషలో ఈ యోగశబ్దం 
ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది. దేవుడిని, ముక్తిని పొందే మార్గాలలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అనే మూడు 
మార్గాలు సుప్రసిద్దాలు. కర్మల - యజ్ఞజపతపః ప్రభృతులద్వారా చేరితే కర్మయోగం; భక్తి - భజన - సేవ - కైంకర్యంద్వారా 
చేరితే భక్తి యోగం; జ్ఞానం - తెలివి - వివేకం ద్వారా, కేవలం బుద్దివికాసంద్వారా చేరితే జ్ఞానయోగం. ఈ మూడింటిలో జ్ఞానయోగం 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 575 


దుష్కరమనీ, దు(ర్గహమని, ఒక పట్టాన అర్థం కానిది అని అంటారు తాత్వికులు. దానిని మిగిలిన రెండింటినీ మించిన దానినిగా 
కూడా పరిగణిస్తారు వారు. అందుకనే ఇక్కడ జ్ఞానయోగ శబ్దానికి నిరతిశయ అనే విశేషణం వాడబడినది. 

“ఇతి+హ+ఆస” అనేది ఇతిహాస శబ్ద వ్యుత్పత్తి. దానికి “అని కదా ఉండెను” అని అర్థం. ఎపుడో జరిగిన సంఘటనను 
పరంపరగా యథాతథంగా చెప్పుకొచ్చే పద్దతిలో ఈ శబ్దం రూపుదాల్ఫినది. జరిగిన సంఘటన కాబట్టి దీనిని చరిత్ర శబ్దానికి 
పర్యాయంగా కూడా వాడటం జరుగుతున్నది. భారతంలో ఎన్నో ఇతిహాసాలను మనం ఇంతవరకు వింటూ వస్తున్నాం. 


నును బృహస్పతి సంవాదము (సం. 12-194-2) 
సీ. _ “జ్ఞానయోగము కృపాసంపన్న బుద్ధి నా । కెజి/గింపవే!' యన్న నెలమి నాతం 
డతని కిట్లను 'ననఘ! సత్కర్మ యో । గ శ్రద్ధ దానికి గారణం బ 
నిష్టంబు ద్రోవను నిష్టంబు దేరను । నరుండు కర్మాచరణం బొనర్హు 
నెయ్యవి సుఖము లొక్కింత కాలమునకు | నవియు దుఃఖంబులై యావహిల్లు; 


ఆ. నింత యెటి(గి ఫలమునెడ నిరపేక్షుండౌ | నతండు సౌఖ్యదుఃఖయమము. ద్రోచి 
కామముఖ్య విపదకంపిత జ్ఞాన వి । శేషబుద్ది. బరమసిద్ది. బొందు.” 172 


ప్రతిపదార్థం: జ్ఞాన యోగము= జ్ఞానం ద్వారా దేవుడి ముక్తిని చేరే మార్గం; కృపా సంపన్న బుద్దిన్‌= దయతో కూడిన బుద్దితో; 
నాకున్‌= జ్ఞానార్థినైన నాకు; ఎటీగింపవు+ఏ?= తెలియజేయవా?; అన్నన్‌= అనగా; ఎలమిన్‌= ప్రీతితో; అతండు= ఆ బృహస్పతి; 
అతనికిన్‌= ఆ మనువునకు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అనఘ!= ఓ పాపరహితుడా!; సత్‌+కర్మయోగ(శ్రద్ద= మంచి 
కర్మయోగమునందలి (శ్రద్ద; దానికిన్‌= ఆ జ్ఞానయోగానికి; కారణంబు= హేతువు - కలుగుటకు మూలం; అనిష్టంబు= ఇష్టము 
కానిది; త్రోవను; (త్రోసివేయుటకు; ఇష్టంబు= కోరబడినది; తేరను= తెచ్చుటకు; నరుండు= మానవుడు; కర్మ+ఆచరణంబు= 
పనులను చేయటానికి; ఒనర్చున్‌= చేయును; ఒక్క+ఇంతకాలమునకున్‌= అతి స్వల్ప సమయమునకు; ఏ+అవి= ఏవి; 
సుఖములు= సౌఖ్యాలు - ఆనందమును కలిగించునవో; అవి+అ= అవియే - ఆ సుఖములే; దుఃఖంబులు+ఐ= బాధలై - కష్టములై; 
ఆవహిల్లును= కలుగును - పరిణమించును; ఇంత= ఈ మాత్రం; ఎటింగ= తెలిసి; ఫలము+ఎడన్‌= ప్రయోజనం దెస; 
నిర్‌+అపేన్షుండౌ= అనాసక్తుడౌ- కోరికలేనివాడగు అత(డు= వాడు; సౌఖ్య దుఃఖమయమున్‌= సుఖం-దుఃఖం అనే జంటను- 
ద్వంద్వమును; త్రోచి= తొలగించుకొని; కామ= కోరిక; ముఖ్య= మొదలగు; విపద్‌= ఆపదలనుండి; అకంపిత= చలించని, 
కదలని; జ్ఞాన విశేష బుద్దిన్‌= గొప్ప జ్ఞానంతోడి బుద్దితో; పరమసిద్దిన్‌= గొప్ప సిద్దిని, ముక్తిని; పొందున్‌= చెందును. 


తాత్సర్యం: “మనువు తన గురువెన బృహస్పతికి నమస్కరించి, “కృపతో నాకు జ్ఞానయోగాన్ని, జ్ఞానంద్యారా ముక్తిని 

యా క Fy వావి 
పొందే మార్గాన్ని తెలుపవా? అని (ప్రార్థించాడు. బృహస్పతి తెలుపుతున్నాడు. 'ఓ పాపరహితుడవైన మనూ! 
జ్ఞానయోగానికి మూలం మంచి కర్మయోగమే. అనిష్టాన్ని తొలగించుకొనటానికి, ఇష్టాన్ని అందుకొనటానికి మానవుడు 
కర్మ చేస్తాడు. ఏవి సుఖాలుగా అందుతాయో, అవే అనంతరకాలాన దుఃఖాలుగా పరిణమిస్తాయి. ఈ మాత్రం 
తెలిసికొని ఏ నరుడు తాను చేసే కర్మను ఫలం ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో - అతడు సుఖదుఃఖ 
ద్వంద్వాన్ని త్రోసేసి కామ(క్రోధాది అరిషడ్వర్గంనుండి వాటిల్లే విపత్తులనుండి చెదరని గొప్ప జ్ఞానంద్వారా గొప్ప సిద్ధిని 
ముక్తిని పొందుతాడు”. 


నిశేషం: మన తాత్టికులు నరుడికి అంతశ్ళత్రువులు ఆరుగురు ఉన్నారని అంటారు. ఆ ఆరుగురు శత్రువులకూటమిని వారు 
'అరిషడ్వర్గము” అని వ్యవహరిస్తారు. కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు - ఆ ఆరుగురు విరోధులట! ఇవి నరుడిలోని 
భావాలు కాక భావావేశాలు. ఇవే నరుడిని ముక్తికి దూరంగా ఉంచుతాయని, వీటి విజయమే ముక్తికి సోపానమని బోధిస్తారు. 
ఇక్కడ 'కామముఖ్య” విపత్తులు ఆ అరిషడ్వర్గం వలన ఏర్పడేవే. జ్ఞానం కలగాలి - అంటే అరిషడ్వర్గ విదూరుడు కావాలి. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని వెండియు. 173 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. “అసమాలంబ మశబ్దము । రసగంధ స్పర్శరూప రహితం బగుటం 

బ్రసరించు నింద్రియములకు । వసంబుగా దొంద౯ బరమవస్తువు పుత్రా! 174 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; పరమవస్తువు= గొప్ప పదార్థం-(బ్రహ్మతత్త్యం - పరమాత్మతత్త్యం; అసమ+ఆలంబము= 
సాటిలేని ఆధారము-ప్రాపు; అశబ్దము= శబ్దరహితమైనది ఆకాశ లక్షణం లేనిది; రసగంధరూప రహితంబు= రసం,గంధం,రూపం- 
ఇవి లేనిది; అగుటన్‌= అగుటవలన; (ప్రసరించు= పనిచేసెడి; ఇంద్రియములకున్‌= కన్ను ముక్కు వంటి జ్ఞానేంద్రియాలకు; 
ఒందన్‌= పొందగా, పొందుటకు; వసంబు+కాదు= శక్యం కాదు. 
తాత్సర్యం: “కుమారా! పరబ్రహ్మతత్త్యం సాటిలేనిది, పోల్చి చెప్పటానికి ఏలులేనిది, ఆత్మ ఉనికికి ఆధార 
భూతమైనది-మూలమైనది. అయితే దానిలో పాంచభౌతికమైన-ఐదు మూలపదార్థాలకు చెందిన లక్షణాలు- 
శబ్దంగాని, ద్రవంగాని, వాసనగాని, స్పర్శగాని, ఆకారంగాని ఏవీ ఉండవు. అందువలన దానిని చెవి, నోరు, ముక్కు, 
చర్మం, కన్ను-అనే ఈ ఇంద్రియాలు (గ్రహించలేవు. 
విశేషం: పరతత్త్యం పంచభూతాలతో ఏర్పడినదిగాదు. కాబట్టి నరుడి జ్ఞానేంద్రియాలకు అది అలభ్యం. దాని ఉనికి, ప్రకృతికి- 
పాంచభౌతికమైన దానికి వెలుపల. అందుకనే దాన్ని [గ్రహించటం సులభం కాదు. 
క.  స్తీపుం నపుంసకత్వము । లా పరతత్త్వమున లేమి నది విను తత్త 

ద్వ్యాపారాపేతంబయి । దీపించుచునుండు బోధదేహత్వమునన్‌. 175 
ప్రతిపదార్థం: విను; ఆ పరతత్త్యమునన్‌= ఆ పరబ్రహ్మస్వభావంలో; ప్రీ పుం నపుంసకత్వములు= ఆడతనం, మగతనం, ఆ 
రెండూగాని పేడితనములు; లేమిన్‌= లేకపోవటంవలన; అది= ఆ పరబ్రహ్మం; తద్‌+తద్‌+వ్యాపార+అప+ఇతంబు+అయి= ఆయా 
పనులనుండి - ఆడ, మగ, పేడిపనులనుండి తొలగినదై; బోధదేహత్వమునన్‌= జ్ఞానం అనే శరీరం (కలిగిన తనం)తో; 
దీపించుచున్‌= (ప్రకాశిస్తూ; ఉండున్‌= నిలిచి ఉంటుంది. 
తాత్పర్యం: ఆ పరమవస్తువులో ఆడ, మగ, పేడి స్వభావాలు లేవు. ఈ స్వభావాలన్నీ ప్రకృతిలోనివి. అది ప్రకృతికి 
అతీతం కాబట్టి, ఆయా పనులకు, అంటే ఆడ, మగ, పేడి పనులకు దూరంగా 'జ్ఞానం” అనే దేహంతో వెలుగుతూ 
ఉంటుంది. 
విశేషం: వస్తువును గుర్తించటానికి ఆకారం ముఖ్యం. ఆకారం లేని వస్తువు గోచరించదు. పరబ్రహ్మ నిరాకారమే అయినా, దాని 
తత్తాన్ని వ్యక్తీకరించటానికి, దానికీ ఒక ఆకారమున్నట్టు ఉత్రేక్షించి చెప్పుతున్నాడు బృహస్పతి - స్పష్టమైన అవగాహనకొరకు. 
అట్టా చెప్పక తప్పదు మరి! 
తే. వెలు గుచుండెడి దీపంబు వేటి వస్తు । వుల బ్రకాశింపంజేయున ట్లలఘునిత్య 

బోధన జ్యోతి యింద్రియంబులను మాన | సమును దన ప్రభ విగతజాడ్వముల( జేయు. 176 

ల్‌ జ్‌ జ్‌ ధ్ర 

ప్రతిపదార్థం: అలఘు నిత్య బోధన జ్యోతి= గొప్ప శాశ్వతమైన జ్ఞానమనే వెలుతురు; ఇంద్రియంబులను= కన్ను, ముక్కు 
మొదలైనవాటిని; మానసమును= మనస్సును; తన ్రభన్‌= తన వెలుగుతో; వెలుగుచుండెడి దీపంబు= (ప్రకాశించే దీపం; వేణు 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 577 


వస్తువులన్‌= ఇతర పదార్థాలను; |ప్రకాశింపన్‌+చేయు+అట్టు= కనుపించేటట్టు చేసే విధంగా; విగత జాడ్యములన్‌+చేయున్‌= 
తొలగిన మాంద్యం కలవాటినిగా చేయును. 


తాత్సర్యం: ఈ జ్ఞానజ్యోతి గొప్పది, శాశ్వతమైనది. అది తన కాంతితో ఇంద్రియాలను మనస్సునూ వెలిగే దీపం 
ఇతర వస్తువులను ప్రకాశింపజేసేటట్టుగా - చైతన్యంతో కదిలేటట్టుగా చేస్తుంది. ఇంద్రియాలలోని, మనస్సులోని 
మాంద్యాన్ని తొలగిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. ప్రకాశానికి దీపం కారణమైనట్టుగా నరుడిలోని చేతనాశక్తికి జ్ఞానజ్యోతి మూలం. అదే ఇం(ద్రియాలనూ, 
మనస్సునూ నడుపుతుంది. 
క విను పురుషున కింద్రియములు । మనంబు గలిగించు. ర్రియల మనుజేశునకుం 

దన తన తెజింగునం గార్యము । లనేకములు సూపు సచివు లట్టుల వత్సా! 177 


ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా!; విను= ఆలకించుము; మనుజ+ఈశునకున్‌= రాజునకు; తన తన తెజంగునన్‌= తన తన 
ధోరణిలో; అనేకములు= పెక్కులు; కార్యములు= పనులు; చూపు= చూపెట్టే; సచివులు+అట్టులన్‌= మం(త్రులవలె; పురుషునకున్‌= 
ఆత్మకు; ఇం(దెయములు= కన్ను ముక్కు మొదలైన ఇం[ద్రియాలూ; మనంబు= మనస్సు; (క్రియలన్‌= పనులను; కలిగించున్‌= 
ఏర్పరచును, కలిగేటట్టు చేస్తాయి. 


తాత్పర్యం: బిడ్డా! మానవుడు కార్యోన్ముఖుడు కావటానికి అతడి ఇంద్రియాలూ మనస్సూ కారణాలుగా 
(గ్రహించుము. రాజునకు మంత్రులు - ఆతడు నిర్వహించవలసిన విధులను ఎరుకపరచే విధంగా ఇంద్రియాలూ, 
మనస్సూ నరుడికీ ఏయే పనులు ఎపుడెపుడు చేయాలో తెలియపరుస్తాయి. 


విశేషం: పురుషుడు ఆత్మ. అతడు అధిపతి; ఇంద్రియాలూ మనస్సూ అతని ఉపకరణాలు. అతడికి లోబడి (ప్రవర్తించి, అతడి 
చెప్పుచేతలలో నిలువవలసి ఉన్నది'. అలంకారం: ఉపమ. 


వ. అని మటియును. 178 
తాత్సర్యం: అని ఇంకా (ఈ విధంగా అన్నాడు.) 


చ. “అనలము దోంచునే తరువునందు. గురారముఖంబు లైన సా 
ధనముల. ద్రెవ్వ? సజ్జనహితా! తగ ద్రచ్చినం గాక; యట్ల యి 
త్తనువు నలంగC జేసి పరతత్వము. గాంతు మనంగ రాదు; వి 
న్ననువున నాగమోక్తమథనం బొనరించినం గాని యారయన్‌. 179 


ప్రతిపదార్థం: సత్‌+జనహితా!= మంచిజనులకు మి(త్రుడా! ఓ మనూ!; తరువునందున్‌= చెట్టునందు; తగన్‌= ఉచితంగా, 
తగునట్టుగా - చేయవలసిన రీతిలో; (త్రచ్చినన్‌+కాక= మధిస్తే తప్ప; కుఠారముఖంబులు+ఐన= గండ్రగొడ్డలి మొదలైన; 
సాధనంబులన్‌= పరికరాలతో; త్రెవ్వన్‌= పెకలించినట్టయితే; అనలము= నిప్పు; తోంయను+ఏ?= కనుపించునా? (కనుపించదు); 
అట్టు+అ= అట్లే ఆ విధంగానే; ఈ తనువున్‌= ఈ శరీరమును; విన్న4-అనువునన్‌= నేర్పుతో; ఆగమ+ఉక్త మథనంబు= వేదంలో 
చెప్పబడ్డ; (త్రచ్చుటను= తరచి తరచి చూడటం; ఒనరించినన్‌+కాని= చేస్తే తప్ప; అరయన్‌= పరిశీలించగా; నలంగన్‌+చేసి= 
నలగునట్టుగా చేసి - బాధపెట్టి; పరతత్త్యమున్‌= పరమమైన జ్ఞానమును; కాంతుము= పొందెదము; అనంగన్‌+రాదు= అనుటకు 
(వీలు) కాదు. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'సజ్ఞనమైత్రిని నెరపే ఓ మనూ! చెట్టులో నిప్పు నిక్షిప్తమై ఉన్నట్టుగా ఈ శరీరంలో పరతత్త్యం గుప్తంగా 
ఉన్నది. దానిని తగినట్టుగా పద్దతి తెలిసి గ్రహించాలి తప్ప, తోచినట్టుగా చేస్తే ప్రయోజనం ఉండదు. కర్రలో 
నిక్షిప్తమై ఉన్న నిప్పును కర్రను కర్రతో మధిస్తే కనిపిస్తుందే తప్ప గొడ్డలితో నరికితేను, పెకలిస్తేనూ కనిపిస్తుందా? 
ఆ విధంగానే ఈ శరీరంలో దాగి ఉన్న పరతత్త్యాన్ని వేరొక విధానంతో తరచి తరచి చూచి (గ్రహించాలి తప్ప, 
శరీరాన్ని బాధించి, హింసించి (గ్రహించలేము. 


విశేషం: అలం: నిదర్శనం. ఒక (క్రొత్త విషయం (గ్రహింపునకు రావటానికి ముందు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవలసిరావచ్చును. 
మనస్సులో లోపల తరచి తరచి చూడవలసిరావచ్చును. ఈ లోపల తరచి చూచే ప్రక్రియనే “అంతర్మథనం” అంటుంటాం. 
దీనికి 'లోపల (త్రచ్చుట' అని శబ్బ్దార్థం. ఈ పద్యంలో కూడా 'మథనం' అనే శబ్దమే ప్రయుక్తమై, ఆ అర్థాన్నే స్ఫురింపజేస్తున్నది. 
క, డెందమున కింద్రియములకు । నొంద( గ రాకున్న లేకయున్నే తత్వం 

బెందు? నపరభాగంబున. । బొందవు చూడ్ము లది లేకపోవునె? సుమతీ! 180 


ప్రతిపదార్థం: సుమతీ!= మంచి బుద్దికలవాడా! - మనూ!; డెందమునకున్‌= మనస్సునకూ; ఇంద్రియములకున్‌= కన్ను, ముక్కు 
మున్నగు ఇంద్రియాలకూ; ఒంద(గన్‌+రాక+ఉన్నన్‌= పొందరాకుంటే; తత్త్యంబు= ఆ పరతత్త్యం; లేక+ఉన్నే= లేకుండాఉంటుందా?- 
లేకుండా పోతుందా? (పోదు); చూడ్కులు= చూపులు; అపరభాగంబునన్‌= ఆవలివైపున, వస్తువునకు వెనుక వైపునకు; పొందవు= 
చేరవు, అంతమాత్రాన; అది= ఆ ఆవలి భాగం వస్తువుయొక్క వెనుక భాగం; లేకపోవును+ఎ?= లేకుండా పోతుందా? (పోదు). 
తాత్సర్యం: ఓ సుమతీ! మనూ! ఆలోచించి చూడుము. మనస్సునకూ, ఇంద్రియాలకూ అందనంతమాత్రాన, 
ఈ శరీరంలో ఆ పరతత్త్యంలేదు అనటం యుక్తిసహం కాదు. ఎందుకంటే, మన చూపులు వస్తువుయొక్క ఎదుటి 
భాగాన్నే చూడగలవు తప్ప, అవతలి వెనుకవైపును చూడలేవు. అంతమాత్రాన ఆ వస్తువునకు ఆవలివైపు లేదు 
అనగలమా? అన్నంతమా(త్రాన, అది లేకుండా పోతుందా? 


విశేషం: అలం: నిదర్శన. 


క. _ వలయురి యోదము గాలము । గలిగి గదా మృగము పక్షి గజము రుషము ద 
క్షులు వట్టుదు! రట్టుల తద్‌! జ్ఞులు విజ్ఞానంబుకలిమి జూతురు పురుషున్‌. 181 


ప్రతిపదార్థం: దక్షులు= సమర్గులు; వల= జంతువులను పట్టటానికి ఉపయోగించే త్రాటితో చేసిన సాధనం-వాగుర; ఉరి= 
ఉచ్చు- కంఠమును బిగించి చంపే సాధనం; ఓదము= ఏనుగును పట్టుటకై త్రవ్విన గుంట (పైకి నేలమట్టంగా కనిపిస్తూ లోన 
పల్లం గలిగింది); గాలము= చేపలను పట్టే సాధనం - త్రాడు కర్రలతో చివరను ఎరగల్లిన సాధనం (వీటిని అన్నిటిని); కలిగి= 
సంపాదించి (క్రమంగా); మృగము= పశువును; పక్షి= పులుగును; గజము= ఏనుగును; రుషము= చేపను; పట్టుదురు కదా!= 
పట్టుకొంటారు కదా!; అట్టులు+అ= ఆ విధంగానే; తద్‌+జ్ఞులు= తత్త్యం తెలిసినవారు; విజ్ఞానంబు కలిమిన్‌= ఎక్కువ జ్ఞానం 
కలిగి ఉండటంతో; పురుషున్‌= పరతత్త్యమును, పరమాత్మను; చూతురు= చూస్తారు. 


తాత్పర్యం: పరతత్త్వాన్ని వెదికి గ్రహించాలి - అనే సంకల్పమున్నప్పుడు, దానికి అర్హమైన ప్రయత్నం ఉండాలి. 
అది ఎట్లంటే, నరుడు పశువును బంధించాలంటే వలను, పక్షిని పట్టుకొనాలంటే ఉచ్చును, ఏనుగును పట్టాలంటే 
పై భాగాన గ్రాసం మొలచిన, లోపల శూన్యంగా ఉన్న గుంటను (ఓదము), చేపను పట్టాలంటే గాలాన్ని సాధనంగా 
(గ్రహిస్తున్నాడు. సరైన సాధనం లేకపోతే లక్ష్యాన్ని సాధించలేడు. అదే విధంగా పరతత్త్యాకారమైన పరమపురుషుడిని 
దర్శించగలగాలి - అంటే తప్పకుండా నరుడికి జ్ఞానసంపత్తి కావాలి - అని తత్త్యం తెలిసినవారు పలుకుతారు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 579 


విశేషం: అలం: యథాసంఖ్యం, ఉపమ. కార్యసిద్ధికి కర్త అవసరం ఎంత ఉన్నా, కరణం - క్రియాసిద్దికి ఎక్కువ ఉపకరించే 
సాధనం కూడా తప్పనిసరి. కరణం లేకుండా కార్యాన్ని సాధించలేము. పరతత్త్య[గ్రహణానికి జ్ఞానయోగం తప్పనిసరైన సాధనం. 
సాధనం లేకుండా సాధ్యం చేరజాలము. 
క పా మెజుంగు. బాము కాకులు; | ధీమంతుం డెజుంగ నేర్చు ధీసాక్షిత్వ 

శ్రీమంతు6 బరమపురుషుని । ధీ మల నిర్మోచనంబు తెజంగు నెటి(గినన్‌. 182 
ప్రతిపదార్థం: పాము= పాము; పాము కాళులు= పాముయొక్క కాళ్ళను; ఎజుంగున్‌= తెలియును; (అట్టే) ధీమంతుండు= 
బుద్దిమంతుడు; ధీసాక్షిత్వ శ్రీమంతున్‌= బుద్దికి సాక్షితనం అనే సంపదగల - బుద్దికి సాక్షీభూతుడై నిలిచే; పరమపురుషుని(న్‌)= 
పరతత్త్యమును, పరబ్రహ్మమును; ధీమల నిర్మోచనంబు తెజగున్‌= బుద్దియొక్క మురికిని వదిలించే మార్గమును; ఎటి(గినన్‌= 
గ్రహించినచో; ఎయింగన్‌+నేర్చున్‌= తెలిసికొనగలడు. 
తాత్సర్యం: పాము కాళ్ళు పామే (గ్రహించగలుగుతుంది. (నిజానికి పాముకు కాళ్ళు ఉన్నట్లు కనిపించవు. కాని 
నడుస్తుంది కాబట్టి కాళ్ళు ఉన్నట్లే, అయితే ఇతరులకు తెలియవు. పాముకే ఆ ఎరుక - తెలివి ఉంటుంది.)అదే 
విధంగా, బుద్దిమంతుడే - జ్ఞానవంతుడే బుద్దికి సాక్షిగా నిలిచే ఆ పరవస్తువును గ్రహించగలుగుతాడు. ఆ విధంగా 
(గ్రహించగలగాలంటే అతడు (ఆ బుద్దిమంతుడు) బుద్దిలోని మురికిని వదిలించే మార్గం తెలిసినవాడై ఉండాలి. 


విశేషం: అలంకారం: నిదర్శన. వాస్తవానికి జ్ఞానోదయమనేది వైయక్తికమైన సాధన ద్వారా ఎవరికి వారు పొందవలసినది. అక్కడ 
బయటివారి ప్రమేయం పరిమితం. కర్మలను ఒకే విధంగా నిర్వహింపజేసినట్టుగా జ్ఞానాన్ని ఒకే విధంగా కలిగించలేము. 


క. కలుగుం దో(షపమి యమవస('। గలుగునె యంతటన? యమృతకరునకు నాశం 
బలఘుతర వస్తువునకుం | గలదె యభావంబు మనసు గానని కలుచన్‌? 183 


ప్రతిపదార్థం: అమవసన్‌= అమావాస్యనాడు; తోయమి= కన్పింపకుండటం; కలుగున్‌= జరుగును (అమృతకరునకు); 
అంతటన్‌+అ= అంతమా(త్రాన; అమృతకరునకున్‌= చంద్రుడికి; నాశంబు కలుగునె?;= లోపం (కనబడకపోవటం) 
ఏర్పడుతుందా?; మనసు= (నరుడి) మనస్సు; కానని కలుచన్‌= చూడ(లే)ని దోషాన; అలఘుతర వస్తువునకున్‌= మిక్కిలి గొప్ప 
(పరమమైన) పదార్థమునకు- పరతత్త్వానికి; అభావంబు= లేకపోవటం - ఉండకపోవటం - లేమి; కలదు+ఎ?= ఉన్నదా? (లేదు.) 


తాత్పర్యం: అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. అంతమాత్రాన చంద్రుడు లేడు అనగలమా? ఆ మాత్రానికే 


చంద్రుడి ఉనికికి భంగం కలుగుతుందా? కేవలం నరుడి మనస్సు చూడలేని దోషం కారణంగా ఆ పరతత్త్యమే 
లేదని ఆ మహావస్తువునకే అభావాన్ని (లేనితనాన్ని) ఆపాదించటం కూడదు. 


నిశేషం: అలం: నిదర్శన. గ్రహించటం అనే క్రియ ఇక్కడ మనస్సునకు చెందింది. మనస్సు గ్రహించలేకపోతే అది దాని దోషమే 
తప్ప, అవతలి వస్తువుయొక్క లేమిని తెలపటం కాబోదు. 


క. రవిబింబము రాహువు పయి । గవిసిన( బాసినను దోోపకయు( దోంచియు నుం 
డు విధమ యజ్ఞానంబున । యవిరతి విరతుల యధీను( డగు టాత్మునకున్‌. 184 


ప్రతిపదార్థం: ఆత్మునకున్‌= పరమాత్ముడికి; అజ్ఞానంబునన్‌= జ్ఞానంలేకపోవటంవలన; అవిరతి విరతుల+అధీనుండు+అగుట= 
ఉండటం, ఉండకపోవటాలకు లోబడినవాడగుట (ఎట్లంటే); రవిబింబము= సూర్యబింబం; రాహువు= రాహు[గ్రహం; పయిన్‌+కవిసినన్‌= 
'పైబడినపుడు; పాసినను= విడిచినపుడూ; తోపకయున్‌= కనిపించక; తోంచియున్‌= కనిపిస్తూ; ఉండు విధము+అ= ఉండే విధమే. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సూర్యబింబాన్ని రాహువు కప్పివేసినప్పుడు అది కనిపించదు. రాహు[గ్రహం విడిచిపెట్టినప్పుడు అది 
కనిపిస్తుంది. ఇక్కడ సూర్యబింబం ఎప్పుడూ ఉన్నది. అది కనిపించటం, కనిపించకపోవట మన్నది దానిని కప్పిన 
రాహువువలన జరుగుతున్నది. అదే విధంగా అజ్ఞానం కప్పివేసినప్తుడు ఆత్మ కనిపించదు. అది విడిచినపుడు 
కనిపిస్తుంది. అంతే తప్ప, ఆత్మ శాశ్వతమైనది. ఎప్పుడూ ఉండేదే. 


నిశేషం: తత్త్యదర్శనం, సమ్యగ్‌దర్శనం అనే మాటలు మనం వింటుంటాం. కేవల దర్శనం వేరు. కనిపించేది నిజం కావలసిన పనిలేదు. 
ఆ విషయం మనకు దూరపు కొండలు మొదలైన చోట్ల తెలుస్తూనే ఉన్నది. అందుకనే తత్త దర్శనం, సమ్యగ్‌దర్భనం కావాలి. నిజమైన 
దాన్ని చూడటమే అది. ఆ తత్త దర్శనానికి ఆటంకాన్ని ఉపమానపూర్వకంగా వివరించాడు వక్త. అలంకారం- నిదర్శన. 
క విను మానస ప్రసన్నత । దను€ గను పురుషుండు గలుషతం గానండు దే 

తిన నీట రూపు సూడంగ । ననువై కలం నది లేని యట్టుల పోలెన్‌. 185 


ప్రతిపదార్థం: తేటిన నీటన్‌= మురికిని వదలిన నీటిలో; రూపు= ఆకారం; చూడంగన్‌= చూడటానికి; అనువు+ఐ= వీలయి; 
కలంకన్‌= మురికియందు (మురికినీటిలో); అది= ఆ 'చూడగిననువు - చూచుటకు వీలు; లేని+అట్టుల పోలెన్‌= లేనట్లుగా; 
పురుషుండు= ఆత్ముడు; మానస ప్రసన్నతన్‌= మనస్సుయొక్క నిష్కల్మషత్వమునందు, మనస్సు కలతలేక నిర్మలంగా ఉన్నప్పుడు; 
తనున్‌= తనను; కనున్‌= చూస్తాడు; కలుషతన్‌= కల్మషత్వ మున, కలత చెందినప్పుడు; కానండు= చూడలేడు; విను= ఆలించుము. 
తాత్సర్యం: జ్ఞానయోగం మానసిక ప్రక్రియ. ఆత జ్ఞాత, అనాత్మజ్ఞత - రెండూ మానసిక చర్యలే. అందువలన మనస్సు 
కలతదేరి, కల మానికి దూరమై, నిర్మలంగా ఉన్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు కాగలడు. తనను తాను (గ్రహంచగలడు. 
అయితే అదే మనస్సు కలతతో, క్షుభితమై ఉన్నప్పుడు మాత్రం అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అనాత్మజ్ఞుడుగా, 
అజ్ఞానిగా మిగిలిపోతాడు. అది ఎట్లంటే, తేరిన నీటిలో రూపు కనిపిస్తుందిగాని, మురికి నీట కనిపించదు కదా!. 


నిశేషం: అలం: ఉపమ. 


తే. ఇంద్రియంబులు దమ యిచ్చ నిట్టునట్టు. । దిరిగె నేనియు దుఃఖముల్‌ దెచ్చు నవియ 

కట్టువడి సుఖ మొనరించు6 గాన యాత్మ । గావ వలయు నింద్రియచోరగణము వలన. 186 
ప్రతిపదార్థం: ఇంద్రియంబులు= జ్ఞానేంద్రియాలు ఐదు - కర్మేంద్రియాలు ఐదు - వెరసి పది ఇంద్రియాలు: కన్ను ముక్కు 
మొదలయినవి, కాలు, చేయి లోనయినవి - రెండు విధాలయినవి; తమ ఇచ్చన్‌= తమ తమ కోరికతో; ఇట్టున్‌+అట్టున్‌= ఇట్టా, 
అట్టా-ఎట్టా కావాలంటే అట్లా అదుపు ఆజ్ఞా లేకుండా; తిరిగెన్‌+ఏనియున్‌= తిరిగితే-వాటి వాటి పనులలో మునిగిపోతే; 
దుఃఖముల్‌+తెచ్చున్‌= కష్టాలను తోడ్కొని వస్తాయి; అవి+అ= అవే ఆ ఇంద్రియాలే; కట్టు+పడి= (ఆత్మ) ఆజ్ఞకు లోబడి; 
సుఖము+ఒనరించున్‌= సంతోషం కలిగిస్తాయి; కానన్‌= కాబట్టి; ఆత్మన్‌= ఆత్మను; ఇంద్రియ చోర గణమువలనన్‌= ఇంద్రియాలు 
అనే దొంగలముఠా నుండి; కావన్‌+వలయున్‌= రక్షించాలి. 


తాత్సర్యం: ఇంద్రియాలు (నరుడి) అదుపు ఆజ్ఞలలో ఉండక, స్వేచ్చగా నిరాటంకంగా తమతమ పనులు తాము 
చేసికొంటూ పోతే చివరకు దుఃఖాలు కష్టాలు, వెతలు, వేదనలూ తప్పవు. అయితే అవే ఇంద్రియాలు నిగృహీతాలై- 
అదుపు చేయబడినవై సంచరిస్తే సుఖాలూ, సంతోషాలూ, శాంతి సౌభాగ్యాలూ కలిగిస్తాయి. అందువలన ఆత్మను 
ఇం(ద్రియాలు - అనే దొంగల ముఠాబారిన పడకుండా రక్షించుకొనాలి. 


విశేషం: అలం: కావ్యలింగం. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 581 


క పాప క్షయమున బోధం । బాపాదింపంబడి మెటు(గుటద్దము కరణిం 
జూపునకు వచ్చు దను€ దా । నా పురుషుండు గాంచు పనికినై తన్మయతన్‌. 187 


ప్రతిపదార్థం: పాపక్షయమునన్‌= పాపం, చెడుపనులు, ఊహలు నశించటంవలన; బోధంబు= జ్ఞానం; ఆపాదింపంబడి= 
సంపాదించబడి (కలిగి); మెణు(గు+అద్దము కరణిన్‌= మెరిసే (నిర్మలమైన అద్దంవలె; ఆ పురుషుండు= ఆ పరమాత్మ (నరుడిలో 
అంతర్లీనంగా ఉన్నవాడు); తనున్‌= తనను; తాన్‌= తాను; కాంచు పనికిన్‌+ఐ= దర్శించే కార్యం కొరకై చూచేటందుకై; 
తద్‌+మయతన్‌= ఆ పరమాత్మతో ఐక్యమొందినదై; చూపునకున్‌+వచ్చున్‌= (కంటి) చూడ్కికి వీలౌతుంది - అగుపడుతుంది. 


తాత్సర్యం: పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి, మెరుగుటద్దంవలె (ప్రకాశిస్తూ ఉంటుంది. అపుడు ఈ శరీరంలోని 
ఆత్మ తనను తాను దానిలో చూచుకొనగలుగుతుంది - జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది. 

విశేషం: అలం: ఉపమ. పాపపుణ్యాలు రెండూ కర్మజన్యాలు - కర్మలవలన ఏర్పడేవి. కర్మలు ఇం(ద్రియజన్యాలు - ఇంద్రియాలద్వారా 
జరిగేవి. కాబట్టి పాపక్షయం కావాలంటే నరుడి క్రియలు నిష్కల్మషాలు కావా లన్నమాట. ఆ స్థితి ఇం(ద్రియనిగ్రహానికి తార్కాణం. 


తే. ధ్యానయోగ నిశ్చల మగు నంతరంగ । మెడలవిడుచు గుణంబుల నిద్దశాంత 
మైన నిర్గుణవస్తువునందు. గలయు( । బరమపద మది; దానికి. బరము లేదు.” 188 


ప్రతిపదార్థం: ధ్యాన యోగ నిశ్చలము+అగు= ధ్యానయోగంతో చలనం లేనిదైన; అంతర్‌+అంగము= లోపలి అవయవం, మనస్సు; 
గుణంబులన్‌= తమస్సు, రజస్సు, సత్త్వం - అనేమూడు సహజగుణాలను - స్వభావాలను; ఎడలన్‌+విడుచున్‌= దూరంగా వదలును; 
(తరువాత) ఇద్ద శాంతము+ఐన= దీప్తమైనది - ్రకాశించేదీ శాంతిని పొందినదీ అయిన; నిర్‌+గుణ వస్తువునందున్‌= గుణ 
రహితమైన (పరమాత్మ) పదార్థమున; కలయున్‌= చేరుతుంది; అది= ఆ కలయిక; పరమ పదము= శ్రేష్టమైన స్థితి; దానికిన్‌= 
ఆ స్థితికంటె; పరము= అవతలిది - శ్రేష్టమైనది; లేదు= ఉండదు. 

తాత్పర్యం: నరుడి లోపలి అవయవమే అంతరంగం. అది సహజంగా చలనశీలి. అయితే ధ్యానయోగం ద్వారా 
ఆ అంతరవయవాన్ని - మనస్సును వశపరచుకొని, దాని చలనాన్ని నిరోధించగలిగితే అపు డది నరుడి స్వభావాలైన 
తమస్సు, రజస్సు సత్యం - అనే గుణాలు మూడింటినీ విడిచిపెట్టి, తాను పరతత్త్యంలో శాంతమై దీపించే ఆ 
పరమాత్మలో లీనమైపోతుంది. అదే పరమపదం. దానిని మించిన దేదీ లేదు”. 


నిశేషం: మనస్సు నిశ్చలత్వాన్ని పొందటమంటే పరమాత్మలో లీనమవటంకంటె వేరుగాదు. ఆ నిశ్ళలత్వం ధ్యానంద్వారా 
సాధ్యమంటున్నాడు బృహస్పతి. అనంతర వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు - మరొక ప్రసంగానికి ముందుమాట పలుకుతున్నాడు 
వక్త. 

వ. అని పలికి సమ్యగ్గానంబునకు మాయ మాటు గావున దాని మొటింగు తెజంగు దేటపజుపం దలంచి 

యిట్లనియె. 189 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సమ్యక్‌+జ్ఞానంబునకున్‌= సరియైన తెలివికి (జ్ఞానయోగానికి); మాయ= అవిద్య; 
మాటు+కావునన్‌= చాటు కాబట్టి; దాని మొజుంగు తెజంగు= దాని వంచన పద్దతి - మోసగించే తీరు; తేటపయిపన్‌+తలంచి= 
స్పష్టపరిచేటందుకు యోచించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: జ్ఞానయోగ ప్రసంగ మిది. జ్ఞానం ఆభాస రూపాన కూడా ఉండవచ్చును. అపు డది జ్ఞానం కాజాలదు. 
అందుకని మంచి జ్ఞానం పొందాలంటే దానికి ముందుగా జ్ఞానాన్ని దాచే లక్షణంగల మాయను గురించి వివరించాలి. 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాయ నరుడిని వంచించే తీరుతెన్నులు తేటగా తెలియజెప్పాలని బృహస్పతి సంకల్పించి, మనువుతో ఇట్టా 
(ప్రసంగించాడు. 


బృహస్పతి నునువున కుపదేశించిన నూయాప్రకారము (సం. 12-198-1,2) 


క. “విను మాయావిధ మిట్టిది ।; యని యారయ వెరవుగలుగ దవనిం జరణం 

బనఘా! మోపని జంతువు । సను చొ ప్పరయంగ రాని చందం బొందున్‌. 190 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! మనూ!; విను= ఆలకించుము; మాయావిధము= మాయయొక్క - అవిద్యయొక్క 
పద్దతి; ఇట్టిది+అని= ఈ విధమైనది అని; ఆరయన్‌= పరిశీలింపగా; వెరవు= ఉపాయము; కలుగదు= లేదు; అవనిన్‌= భూమిని; 
చరణంబు= కాలు; మోపని= ఆనించని; జంతువు+చను చొప్పు= మృగం వెళ్ళే తీరు; అరయంగన్‌+రాని= చూడరాని; చందంబు= 
పద్దతి, ఒందున్‌= పొందుతుంది. 


తాత్సర్యం: 'మాయ ఈ తీరున ఉంటుంది, ఇట్లా సంచరిస్తుంది - అనటానికి, అని తేల్చి చెప్పటానికి మార్గమే- 
ఉపాయమే లేదు. భూమిమీద కాలుమోపని జంతువు నడకను ఏమని ఎంతగా వర్లించగలమో ఈ మాయ 
తీరుతెన్నులనూ ఆ విధంగా, అంతగా వివరించగలం. 


విశేషం: అలం: ఉపమ. మాయ లీలలు వర్లనాతీతమైనవి. అనుభవైకవేద్యాలే తప్ప అవి ప్రకటనలకు అనువైనవీ లోబడినవీ కావుమరి! 


క గుణమూర్తి మాయ దానిని । గణుతించెద నన్న( దెగడు; గ్రాహ్యత్వంబున్‌ 
గుణముల. బెడంబాపంగా । గణనాతీతమగు వెలుంగు గను దాన తనున్‌. 191 


ప్రతిపదార్థం: మాయ= అవిద్య; గుణమూర్తి= గుణములు (తమస్సు, రజస్సు, సత్యములు) ఆకారంగా కలది; దానిని= ఆ 
మాయను; గణుతించెదను+అన్నన్‌= లెక్కిస్తాను అనినచో- లెక్కలోనికి తీసికొనబోతే; గ్రాహ్యాత్వంబున్‌= (గ్రహించదగిన తనమును; 
తెగడున్‌= తిరస్కరిస్తుంది (మాయ కర్త); గుణములన్‌= ఆ మూడు గుణాలను; పెడన్‌+పాపన్‌+కాన్‌= పెడగా - ప్రక్కగా తొలగించి 
నచో; తనున్‌= తన్ను; తాను+అ= తానే; గణన+అతీతము+అగు వెలు(గు= లెక్కకు మించినదైన కాంతిని; కనున్‌= చూస్తుంది, 
పొందుతుంది. 


తాత్సర్యం: మాయ లీలలు వర్లనకు లొంగనివే అయినా, దానికి ఆకారమున్నది. నరుడిలోని మూడు గుణాలు- 

తమస్సు, రజస్సు, సత్యము అనేవే దాని శరీరం. వాస్తవాన్ని గుర్తించి దానిని పరిగణనలోనికి తీసికొందామనుకొంటే 

వీలుపడదు. ఎందుకంటే తనను ఇతరులు గ్రహించటాన్ని అది అంగీకరించదు. ఫలితంగా మనం దానిని 

గ్రహించలేము. అయితే ఆ మూడు గుణాలను దూరంగా నెట్టివేయగలిగితే లెక్కకురాని గొప్పవెలుగును 

చూడవచ్చును. 

విశేషం: 'మాయ'” విడిగా ప్రత్యేకంగా ఉండదు. అది నరుడిని అంటికొని అతడిలో భాగంగానే ఉంటుంది. అతడి భావంలో, 

భాషలో, పనిలో కనిపిస్తూ ఉంటుంది. దానినుండి బయటపడటమంటే, మూడు గుణాలనుండి ముక్తి పొందటమే. 

తే. వినుము నృప! సత్వమును రజస్సును దమస్సు । నన(గ గుణములు ముప్పిరిగొనుచు నాత్మ. 
జుట్టుకొను నొండుమొయి. దెగ విట్టలముగ | నొలయు వైరాగ్య మను కొడవలిన కాని.” 192 

ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; సత్త్యమును= ఆ పేరుగల ఒక గుణమూ (ఇది తెల్లనిదనీ, మిగిలిన 


రెండు గుణాలకంటే ఉత్తమమనీ తాత్తికులు పల్కుతారు); రజస్సును= ఆ పేరుగల మరొక గుణమూ (ఇది ఎర్రనిదనీ, చివరి 
దానికంటే మంచిదనీ వారే అంటారు); తమస్సున్‌= ఆ పేరుగల చివరి మూడవ గుణమూ (ఇది నల్లనిదనీ, మిగిలిన రెండింటికంటె 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 583 


తక్కువదనీ వారే చెప్పుతారు); అనంగన్‌= అనే; గుణములు= మానవ స్వభావాలు; ముప్పిరికొనుచున్‌= మూడు పరస్పరం 
పెనవేసికొంటూ; ఆత్మన్‌= ఆత్మను పురుషుడిని; చుట్టుకొనున్‌= ఆవరించుకొంటాయి; ఇట్టలముగన్‌= ఎక్కువగా; ఒలయు= 
అతిశయించే; వైరాగ్యము+అను కొడవలిని+అ= విరాగితనం, కోరికలు లేని తనం అనే కొడవలితో; కాని= తప్ప; ఒండు మెయిన్‌= 
ఒక విధంగా; మరొక విధంగా; తెగవు= తెగిపోవు - నశించవు - ఆ మూడు గుణాలు అనే తాళ్ళు. 


తాత్సర్యం: ఓ రాజా! మనూ! వినుము. ఆత్మను మాయ ఆవరించి ఉన్నది. ఎట్లంటే, సత్యం, రజస్సు, తమస్సు అనే 
మూడు గుణాలు మూడు పురులుగా కలిసి ఆత్మను చుట్టుకొని ఉన్నాయి. ఆ ముప్పిరి (మూడు పురులు) తెగవేయాలంటే 
గొప్ప వైరాగ్యమనే కొడవలి కావాలి. దానితో తప్ప ఇతర విధాల ఆ మాయను తెగటార్భజాలము”. 


విశేషం: అలం: రూపకం. 

వ. అని నిర్దేశించి వెండియు. 193 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; నిర్దేశించి= ఉపదేశించి; వెండియున్‌= మరలా. 

తాత్సర్యం: అని ఉపదేశించి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. “'మణిమయములు( గనకమయములు రజతమ | యములు మఠియు మృణ్మయాదికములు 
నైన పెక్కుపూసలందు. ద్రాడున్నట్లు । భూతకోటియందు. బురుషు€ డుండు. 194 


ప్రతిపదార్థం: మణి మయములు= మణులతో, విలువైన రాళ్ళతో చేయబడినవి; కనక మయములు= బంగారంతో ఏర్పడినవి; 
రజత మయములు= వెండితో నిండినవి; మణియున్‌= ఇంకను; మృత్‌+మయ+ఆదికములున్‌= మట్టితోడివీ మొదలైనవి; ఐన= 
అగు; పెక్కు= బహువిధములయిన; పూసలందున్‌= పూసలలో; త్రాడు+ఉన్న+అట్టు= (మధ్యన) (త్రాడు (ఆధారంగా) ఉన్న 
విధాన; భూతకోటియందున్‌= జీవ సమూహమునందు; పురుషుండు= ఆత్ముడు; ఉండున్‌= నివసిస్తాడు. 


తాత్పర్యం: హారాలు అనేక విధాలుగా ఉంటాయి. మణిహారాలు, బంగారు గొలుసులు, వెండి హారాలు, మట్టివీ- 
గొలుసులు రకరకాల ఆకారాలలో రంగులలో బరువులలో ఉంటాయి. అయితే ఈ అన్నింటా ఒకటి సామాన్యంగా 
సమానంగా ఉంటూనే ఉంటుంది. అది దారం- సూత్రం. ఈ మణులూ, బంగారాలూ, వెండులూ, మట్టీ గొలుసుగా 
ఏర్పడటానికి ఒక ఆధారం ఆ దారం - తాడు. అది లేకుండా ఇవి తమ తమ ఆకారాలతో ఉండలేవు. అదే 
విధంగా సృష్టిలోని జీవరాసులు అన్నింటా ఆత్మ సంధానకర్తగా ఉంటుంది. ఆత్మ లేకుండా జీవులకు ఉనికి లేదు, 
మనికీ ఉండదు. 


నిశేషం: అలం: ఉపమ. హారం రూపుదాల్చటానికి సూత్రం కారణం. జీవుల ఆకారచేష్టలు అన్నిటికీ ఆత్మ ఆధారం. సూత్రం 
లేకుండా హారమూ, ఆత్మ లేకుండా జీవులూ ఉండటానికి వీలులేదు. 
క ఏకరసమయక్షేత్ర మ । నేకౌషధి రసమయం బయినయట్లు సుమీ 

యేకవిధమైన బుద్ది య । నేకము లగు కర్మములమెయిం బోక నృపా! 195 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! మనూ!; ఏకరసమయ క్షేత్రము= ఒక (ద్రవం (నీరుతోడి భూమి - పొలము; అనేక+ఓషధి 
రసమయంబు+అయిన+అట్టు= పెక్కు జొషధ ద్రవాలతోడిది అయిన చందాన; ఏక విధము+ఐన బుద్ది= ఒకే తీరు గల తెలివి- 
మతి; అనేకములు+అగు= పెక్కులైన; కర్మముల మెయిన్‌= పనులతో పనులవెంట; పోక= పోవటం; సుమీ!= సుమా! 


584 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మాయ తనను తాను వ్యక్తపరచుకొనే తీరు నరుడి కర్మలలో కనిపిస్తుంది. ఆ కర్మలు బుద్దిద్వారా 
జరుగుతాయి. బుద్ది ఒకటే అయినా, అది నిర్వహించే కర్మలు కొల్లలు. ఆ విధంగా ఒక్క బుద్ది పెక్కు కర్మల 
వెంటపడి, వాటిని నెరవేర్చుకుంటూ పోయే తీరును బృహస్పతి ఒక పోలికతో తెలియపరుస్తున్నాడు. పొలాన ఒక 
(ద్రవమే ఉంటుంది. ఆ (ద్రవం నీరే. అయితే ఆ నీటిద్యారా ఏర్పడే చెట్టుచేమల [ద్రవాలు అనేకం. ఇక్కడ ఏక 
రసంతోడి పొలం అనేక ఓషధుల చెట్టుచేమల రసాలను ఏర్పరచినట్టుగా నరుడి ఒకే బుద్ధి పెక్కులైన అతడి 
కర్మలకు కారణంగా అవి కొనసాగటానికి ఆధారంగా నిలుస్తున్నది. 


నిశేషం: అలం: ఉపమ. 


ఆ. జలము పృథివికంటె, జలముకంటెను దేజ, । మంతకంటె వాయు, వాకసంబు 
దానికంటె. బెద్ద; వాని కెల్లను బెద్ద । మనసు; బుద్ది పెద్ద మనసుకంటె. 196 


ప్రతిపదార్థం: పృథివికంటెన్‌= భూమికంటె; జలము= నీరు; జలముకంటెను= నీటికంటె కూడా; తేజము= కాంతి; అంతకంటె= 
ఆ కాంతికంటె; వాయువు= గాలి; దానికంటెన్‌= ఆ గాలికంటె; ఆకసంబు= ఆకాశం; పెద్ద= పెద్దది, ఘనమైనది, విశాలమైనది; 
వానికి+ఎల్లను= ఆ అన్నిటికంటెను; మనసు= నరుడిలోని మనస్సు; పెద్ద= పెద్దది; మనసుకంటెన్‌= ఆ ఎక్కువ పెద్దదైన 
మనసుకంటెకూడా; బుద్ది= నరుడి మతి - తెలివితేటల నెలవు; పెద్ద= పెద్దది, గొప్పది. 


తాత్సర్యం: సృష్టిలో మూలద్రవ్యాలు ఐదు ఉన్నాయని - అవి నేల, నీరు, కాంతి, గాలి, ఆకాశాలని తాత్తికులు 
పలుకుతారు. ఆ అయిదూ సృష్టిలో మిగిలిన అన్నిటికంటె పెద్దవే. అయినా, వాటిలో మళ్ళీ తారతమ్యాలు, 
హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేలకంటె నీరూ, నీటికంటె కాంతీ, కాంతికంటె గాలీ, గాలికంటె ఆకాశం - ఒక దానిని 
మించి ఒకటి పెద్దవి. అయితే ఈ మిక్కిలి పెద్దవైన పంచభూతాలకంటె కూడా పెద్దదైనది నరుడిలోని మనస్సు. 
ఆ మనస్సుకంటె పెద్దది ఈ బుద్ది. ఇదీ నరుడిలోని భాగమే. 


విశేషం: కనిపించే పంచభూతాలు ఒకదానిని ఒకటి మించి పెద్దవిగా ఉండగా, అసలు దృష్టికే అందని మనస్సూ, బుద్దీ వాటికంటె 
పెద్దవి కావటం విచిత్రం. మళ్ళీ ఆ మనోబుద్దులు రెండింటిలో బుద్ది మనస్సును మించింది కావటమూ విశేషమే. 


తే. ధరణి మొదలయిన పంచభూతములకంటె | మనసుకంటెను బుద్దికంటెను మహత్త 
రంబు గాలంబు; గాలతత్త్వ్వంబు మిగిలి । యుండు విభు. డిజ్జగంబుల కొడయు. డతండు. 197 


ప్రతిపదార్థం: ధరణి మొదలయిన= భూమి మొదలుగా గల; పంచభూతములకంటెన్‌= ఐదు మూల పదార్జాలకంటె (నేల, 
నీరు, కాంతి, గాలి, ఆకాశాలు); మనసుకంటెను= మనస్సు అనే జీవుల అంతరంగం - లోపలి అవయవాలకంటె; బుద్దికంటెను= 
మతి అనే, జీవుల కర్మశీలతకు కారణమైన తెలివికంటె; కాలంబు= కాలం - క్షణాలు, నిమిషాలు, గంటలు, దినాలు, నెలలు, 
సంవత్సరాల రూపాన తెలియవచ్చే ప్రొద్దు; మహత్‌+తరంబు= ఎక్కువ పెద్దది; విభుండు= ప్రభువు, దేవుడు; కాలతత్త్యంబు= 
కాలము యొక్క స్వభావమును, పద్దరికమును; మిగిలి+ఉండున్‌= మించి ఉంటాడు; అత(డు= ఆ (ప్రభువు; -ఈ+జగంబులకున్‌= 
ఈ లోకాలకు; ఒడయుండు= అధిపతి. 


తాత్పర్యం: (సృష్టిలో పెద్దవి, ఇంకా పెద్దవీ, వాటికంటెకూడా పెద్దవీ అయిన పదార్థాలను క్రమంగా చెప్పుకొంటూ 
వచ్చే బృహస్పతి ఇపుడు అన్ని విధాలయిన పెద్దరికాలనూ చివరగా ప్రకటిస్తున్నాడు.) పంచభూతాలకంటె మనస్సు, 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 585 


మనస్సుకంటె బుద్ధీ పెద్దవి కాగా, ఈ అన్నిటినీ మించిన పెద్దరికం కాలానిది. అయితే అద్దానినికూడా మించినవాడు 
దేవుడు. అతడు సర్యోన్నతుడూ. సర్వాతిశాయా అయిన ప్రభుడే ఈ లోకాలన్నిటికీ అధిపతి. 


నిశేషం: స్పష్టిలో పెద్దరికాలు, చిన్నరికాలు సర్వసామాన్యం. అయితే దేవుడు మాత్రం అన్నింటికంటే, అందరికంటే గొప్పవాడు, 
పెద్దవాడు. అతడితో ఈ పెద్దరికాలను గూర్చిన వాదం సమసిపోతుంది. అతడిని మించిన పెద్దతనం ఇక లేదు. అందువలననే 
అతడు ఈ లోకాలకు ఏలిక. 


క ఆదియు మధ్యము నంతము । నా దేవేశునకు లేమి నవ్యయు( డత. డీ 
వేదములకు నానావిధ । వాదములకు( జేరుగడ భవక్షేపి నృపా! 198 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! - మనూ!; ఆ దేవ+ఈశునకున్‌= ఆ దేవతల అధిపతికి; ఆదియున్‌= మొదలూ; మధ్యమున్‌= 
నడుమూ; అంతమున్‌= చివరా; లేమిన్‌= లేకపోవటంచేత; అత(డు= ఆ దేవేశుడు; అవ్యయు(డు= నాశనం లేనివాడు; వేదము 
లకున్‌= బుక్‌, యజాస్‌, సామ, అధర్వములనే నాలుగు వేదాలకూ; నానావిధవాదములకున్‌= అనేక విధములయిన - దేవుడి 
ఉనికికి, ఆత్మ ఉనికికీ చెందిన పెక్కు మతాలకు - అభిప్రాయాలకు; చేరుగడ= శరణం - ఆధారం; భవక్షేపి= సంసారమును 
తిరస్కరించేవాడు. 


తాత్సర్యం: ఓ రాజా! మనూ! నేను చెప్పిన ఆ దేవదేవుడు ఆది మధ్య అంతరహితుడు. కాబట్టి నాశనం లేనివా 
డతడు. అంతే కాదు, ఆతడే లోకంలోని జ్ఞానవిజ్ఞానఖనులని భావించబడే నాలుగువేదాలకూ, ఆత్మ - అనాత్మ, 
ఆస్తిక - నాస్తిక, మతాలకూ ఆధారభూతమై వెలుగొందేవాడు. సంసారాన్ని దూరీకరించే శక్తిని ఇచ్చేవాడూ అతడే. 


విశేషం: ఒక వస్తువునకు ఆది” ఉంటే తప్పక '“అంతమూ” ఉంటుంది. ఉండక తప్పదు. జన్మ మరణాలు ఆ విధంగా బీవికి 
ఆది - అంతాలు. ఆ రెండూ ఉన్నపుడు 'మధ్యమూ” ఉన్నట్టే, ఇవన్నీ స్పష్టమైన ఏర్పరచబడ్డ పదార్థాల లక్షణాలు. ఇక్కడ దేవేశుడిగా 
వర్షితమైన శక్తి - స్పష్టము - కల్పితం కాదు. సృష్టికి - కల్పనకు హేతువు. కాబట్టి అక్కడ మొదట - తుద పుట్టుక - చావు 
వంటి పరిభాషలు చెల్లవు. ఆ చెల్లనితనమే అవ్యయత్వమంటే. అది ఎప్పటికీ ఉంటుంది. మారకుండా ఉంటుంది. 


క. అనుభవము మ్రింగు శాంతిం । గనునది నిర్దేద సత్తకాశం బది దా 


విను తల(పునకును బలుకున । కు నగమ్యము, గర్మముల కగోచర మనఘా! 199 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; విను= ఆలకించుము ఓ మనూ!; (అతండు= పరతత్త్యం) అనుభవమున్‌= ప్రత్యక్షం 
మొదలైన జ్ఞానమును; (మింగున్‌= లోగొంటుంది - తనలో ఇముడ్చుకొంటుంది; శాంతిన్‌= శాంతిని, శమమును, నిశ్చలమైన 
స్థితిని; కనున్‌= పొందుతుంది; అది= ఆ శాంతి; నిర్‌ భేద సత్‌ ప్రకాశంబు= భేదంలేని మంచి వెలుగు; తాన్‌= తాను, ఆ 
శాంతి; తల(పునకును= ఆలోచనకూ; పలుకునకున్‌= మాటకూ - భాషకూ; అగమ్యము= పొందరానిది; కర్మములకున్‌= పనులకు; 
అగోచరము= కనిపించనిది. 


తాత్పర్యం: (ఆ పరత్వతత్త్వాన్ని అవాజ్మానసగోచరమంటూనే వివరించటానికి యత్నించారు మన తాత్వికులు. 
ఇక్కడి భావాలు అట్లాంటివే. ఆ దేవేశుడే పరతత్త్యం.) ఆ పరతత్త్యం ప్రపంచంలో మనం జ్ఞానమని అనుకొనే 
సర్వాన్ని లోగొంటుంది. తరువాత శాంతిని పొందుతుంది. ఆ శాంతి భేదంలేని మంచి గొప్ప వెలుగు. నిజానికి 
ఆ శాంతిని వర్షించి చెప్పటం అసాధ్యం. ఎందుకంటే అది ఆలోచనకూ, భాషకూ అందదు. ఇతర కర్మలద్వారా 
కూడా దానిని పొందలేము. 


విశేషం: వర్షనకు అలవిగాదు - అనటమూ ఒక వర్లనమే. వర్షనకు భాష ఆధారం. భాషకు ఆలోచన - భావం మూలం. భావానికీ 
భాషకూ అందనిది కర్మలకూ చిక్కదు. అయినా మనిషి మానడు. దానిని తెలియచెప్పటానికి యత్నిస్తూనే ఉంటాడు. భావం, 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


భాష, కర్మ - అనేవి (క్రమంగా ఒకదానికంటె ఒకటి స్టూలమైనవి. విలోమక్రమంలోనయితే అవి క్రమంగా ఒక దానికంటె ఒకటి 
సూక్ష్మమయినవి. వీటినే మనం మనస్సు, వాక్కు, కర్మ అని అంటాం. 


క. మనసు గొని, మనసు బుద్దిం । గొని, బుద్దిని దర్శనంబు గొని, దర్శనమున్‌ 

విను క్రమమున నొది(గించిన( । గను బుధు( డక్షరుని విష్ణు ఘనబోధమయున్‌. 200 
ప్రతిపదార్థం: మనసు= మనస్సును; కొని= గ్రహించి - లోగొని; మనసున్‌= మనస్సును; బుద్దిన్‌+కొని= బుద్దిని లోగొని- 
లోబరచుకొని; బుద్దిని= బుద్దినీ - మతినీ; దర్శనంబు+కొని= చూపును - జ్ఞానమును లోగొని; దర్శనమున్‌= చూపును - జ్ఞానమును; 
క్రమమునన్‌= వరుసగా, ఒకటొకటిగా; ఒదింగించినన్‌= తొలగిస్తే, లీనము చేసికొన్నచో; విను= ఆలకించుము ఓ మనూ!; బుధుండు= 
పండితుడు; అక్షరునిన్‌= నాశనంలేనివాడిని; ఘనబోధమయున్‌= గొప్ప జ్ఞానమయమైనవాడిని; విష్ణున్‌= విష్ణువును - పరతత్త్య 
స్వరూపమును; కనున్‌= చూస్తాడు, పొందుతాడు. 


తాత్పర్యం: మనస్సూ, బుద్ధీ, (లోక) జ్ఞానమూ - ఈ మూడూ నరుడినుండి తొలగిపోతే తప్ప, అతడికి ఆ 
శాశ్వత సర్వవ్యాపి జ్ఞానమయతత్త్యం, పరమేశ్వర స్వరూపం గోచరించదు. అయితే ఆ మూడూ త్రిపుటి తొలగే 
మార్గ మేది? తత్త్యజ్ఞులకు అది సులభమే - ఎట్టంటే మనస్సుతోనే మనస్సును లోబరచుకొనాలి, తరువాత 
తొలగించుకొనాలి, బుద్ధితోనే బుద్దిని లోగొని అనంతరం లీనం చేయాలి. అటు తరువాత జ్ఞానాన్ని పరతతేతరమైన 
తెలివితేటలు- అన్నిటినీ జ్ఞానం (పారమార్థికమైనది) తోనే వశపరచుకొని పిదప ఒదగజేయాలి-తొలగించుకొ నాలి. 
ఈ విధంగా పరతత్తాన్ని అందుకొనాలి. 


విశేషం: మనస్సుతో మనస్సును (గ్రహించట మేమిటి? సరిగా ఉండని మనస్సును సరైన మనస్సుతో లోబరచుకొనాలి. అట్లాగే 
సమ్యక్‌ సంకల్పంతో బుద్దితో దుర్చుద్దిని, సమ్యక్‌ దృష్టితో ఇతర దృష్టినీ లోగొనాలి. ఇట్లా మనస్సు, బుద్ది, దృష్టి-మూడూ సరిగా 
సమీచీనంగా సాగితే పరతత్త్యప్రాప్తి జరుగుతుంది. 
క. అమృతం బచ్యుత మమలం । బమేయ మవ్యయ మనంత మవ్వెలు(గు యమా 

ద్యముల నలవడిన చిత్తము । శమాతిరేకమున( బొంద సంవేద్య మగున్‌. 201 


ప్రతిపదార్థం: ఆ+వెలు(గు= ఆ పరతత్తం; అమృతంబు= మరణం లేనిది; అచ్యుతము= చ్యుతి, (భ్రంశం, జారుడు లేనిది; 
అమలంబు= మురికి లేనిది; అమేయము= కొలత లేనిది; అవ్యయము= నాశం లేనిది; అనంతము= చివర లేనిది; 
యమ+ఆద్యములన్‌= యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, (ప్రత్యాహారము, ధ్యానము, ధారణములను; 
అలవడిన= అభ్యసించిన; చిత్తము= మనస్సు; శమ+అతిరేకమునన్‌= శాంతి (యొక్క) ఆధిక్యంతో; పొందన్‌= (గ్రహించగా- 
అందుకొనగా (ఆ వెలుగు); సంవేద్యము+అగున్‌= బాగుగా తెలియదగినది జౌతుంది. 


తాత్పర్యం: ఆ పరతత్త్యం గొప్ప వెలుగు. ఆ వెలుగు మృతి లేనిది; చ్యుతి లేనిది; మలినం లేనిది, కొలత లేనిది; 
నాశం లేనిది; చివర లేనిది, దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతమై నిలిచిన చిత్తంద్వారా 
గ్రహించవచ్చును. అప్పుడే ఆ పరతత్త్వం నరుడి అనుభవానికి అందుతుంది. 

విశేషం: ఈ పరతత్త్యం అవాజ్మానస గోచరమంటూ మన తాత్తికులు వర్షిస్తుంటారు; వదలరు. వర్లన ఊహ ద్వారా కూడా 


చేయవచ్చును. అయితే అనుభవం, ఊహ రెండూ ఒకటి కావలసిన అగత్యముండదు. ఊహను మరచి ఒక విషయం అనుభవానికి 
వచ్చినప్పుడు ఆ అనుభూతి విశేషాన్ని ఎట్లాగైనా వ్యక్తపరచి తీరవలసిందే అన్న పట్టుదలతో చేసిన వర్లన కావచ్చును ఇది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 587 


క, అని గురుం డుపదేశించిన । విని మనువు గృతార్జుం. డయ్యె విద్వన్యుత! నీ 
వును నలవరింపుమీ మన । మున నివ్వాక్యముల యర్ధముం దత్సరతన్‌.' 202 


ప్రతిపదార్థం: విద్వత్‌+నుత!= పండితులచే పొగడబడినవాడా! - ఓ ధర్మరాజా!; అని= పై (ప్రకారంగా; గురుండు= బృహస్పతి; 

ఉపదేశించినన్‌= జ్ఞానబోధ చేయగా; విని= ఆలకించి; మనువు= మను మహారాజు; కృత+అర్భుండు+అయ్యెన్‌= నెరవేరిన 

ప్రయోజనం కలవాడు అయ్యెను; నీవును= నీవుకూడా; మనమునన్‌= మనస్సులో; ఈ+వాక్యముల+అర్థమున్‌= ఈ బృహస్పతి 
మాటల సారాన్ని; తత్సరతన్‌= దానియందలి (శ్రద్దతో; అలవరింపుము+-ఈ= అలవాటు చేసికొమ్ము-మననం ద్వారా (గ్రహించి, 
అభ్యసించటానికి యత్నించుము. 

తాత్సర్యం: పండిత ప్రశంసలు అందుకొన్న ఓ ధర్మరాజా! -ఈ విధంగా బృహస్పతి మనువునకు ఉపదేశించగా 

విని ఆ మనువు కృతార్జుడైనాడు. అతడి ప్రయోజనం సిద్ధించింది. నీవూ ఈ బృహస్పతి మాటల అర్థాన్ని శ్రద్దతో 

(గహించి, మనస్సులో మననం చేసి, ఆ పరతత్త్త్వప్రాప్తికై మనస్సును అభ్యాసమార్గాన ఉంచి యత్నించుము”. 

నిశేషం: ఉపదేశం వాజ్మాత్రంగా మిగిలిపోతే నిష్ర్రయోజనమే. దానికి ఆచరణ ముఖ్యం. ఆచరణ మనస్సున కెక్కితేగాని కుదరదు. 

అందుకనే 'తత్పరతితో (గ్రహించి, మనస్సును జ్ఞానమార్గానికి అలవరచుకొ మ్మనే సూచన అవసరమైనది. 

వ. అనినవినిపరమహర్షంబునం బాండవాగ్రజుండు పితామహుం బ్రశంసించి' మహాత్మా! మహనీయుండగు 
కృష్ణుని మాహాత్యంబు వినవలతుం జెప్పవే?' యని యడిగిన నతం డమ్మహీపతితో 'నారద జామదగ్న్య 
మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి మునీంద్రులు సెప్ప వినిన తెజిం గెటింగించెద నాకర్ణింపు” మని 
యిట్లనియె. 203 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాండవ+అ(గ్రజుండు= పాండవుల అన్న ధర్మజుడు; పరమహర్షంబునన్‌= 
గొప్ప సంతోషంతో; పితామహున్‌= తాతను భీష్ముడిని; ప్రశంసించి= పొగడి; మహా+ఆత్మా!= గొప్ప మనస్సు కలవాడా!; 
మహనీయుండు+అగు= పూబజించవలసినవాడవగు; కృష్ణుని మాహాత్మ్య్యంబు= కృష్ణుడి గొప్పతనం; వినన్‌+వలతున్‌= వినగోరెదను; 
చెప్పవే? +అని+అడిగినన్‌= చెప్పవా? అని వేడగా; అతండు= ఆ భీష్ముడు; ఆ+మహీపతితోన్‌= ఆ రాజు అయిన ధర్మరాజుతో; 
నారద జామదగ్న్య మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి ముని+ఇంద్రులు= నారదుడు, జామదగ్న్యుడు, మార్కండేయుడు, 
వ్యాసుడు, వాల్మీకి మొదలైన మునిశ్రేష్టులు; చెప్పన్‌= పలుకగా; వినిన తెణంగు= విన్న విధం; ఎటింగించెదన్‌= తెలుపుతాను; 
ఆకర్షింపుము= వినుము; అని= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: బృహస్పతి మనువుకొరకు చేసిన మాయను గురించిన ఉపదేశాన్ని విన్న ధర్మరాజు ఎంతో సంతసించి, 
తన తాతను మెచ్చుకొని, మళ్ళీ ఇట్టా అర్థించాడు. “మహాత్మా! నాకు పూజ్యాడైన కృష్ణపరమాత్మ గొప్పదనం వినాలని 
కోరిక ఉన్నది. చెప్పవే?” అని, దానికి భీష్ముడు “నారదాది మహామునులు స్వయంగా చెప్పగా విన్న విధాన మిది. 
నీవూ విను'మంటూ కృష్ణమాహాత్య్యాన్ని వినిపించటం ప్రారంభించాడు. 
నిశేషం: భారతకథలో భీష్ముడు శ్రీకృష్ణభక్తుడిగా కనిపిస్తాడు. కాబట్టి కృష్ణతత్త వర్లన తాను చేస్తే అందులో భక్తి (ప్రపత్తుల ఆధిక్యం 
గోచరించవచ్చును. అందువలన తాను (ప్రస్తుతం వివరించబోయేది తాను నారదాది మహామునులనుండి విన్నది మాత్రమే అంటూ 
తన తాటస్థ్యాన్ని నిరూపించుకొన్నాడు పితామహుడు. 
క _ “కృష్ణుండు ప్రభవిష్ణుం డగు । విష్ణుం; డనిలాగ్నితోయవియదిలల. గ్రియా 

నిష్టాతత్వ వినోదన । తృష్టం గల్పించె. దనదు దివ్యవిభూతిన్‌. 204 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృష్ణుండు= నల్లనయ్య; (ప్రభవిష్ణుండు+అగు= ప్రభావవంతుడైన; విష్ణుండు= విష్ణువు; తనదు దివ్యవిభూతిన్‌= 
తన లోకాతీతమైన ఐశ్చర్యంతో, శక్తితో; అనిల+అగ్ని తోయ వియత్‌+ఇలలన్‌= గాలి నిప్పు నీరు ఆకాశం నేలలను 
(పంచభూతాలను); క్రియా నిష్టాతత్వ వినోదన తృష్షన్‌= పనులలోని నేర్చరితనంతో వినోదించే ఆశతో; కల్పించెన్‌= చేసెను. 


తాత్సర్యం: కృష్ణుడు ప్రభావశాలి అయిన విష్ణువే. అతడే తన దివ్యశక్తితో తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో 
వినోదించాలనే ఆశతో ఈ సృష్టికి మూలపదార్జాలైన పంచభూతాలను - గాలి నిప్పు నీరు ఆకాశం నేల అనేవాటిని 
కల్పించాడు. 


తే. అట్లు కల్పించి జలములయందు భవ్య । తల్పగతు. డైన నాభిం బద్మంబు దోంచె; 
నం దజుండు పుట్టి సృజియించె నందనుల మ । నంబునన సప్తసంఖ్యుల నరవరేణ్య! 205 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ రాజా!; అట్టు= ఆ విధంగా; కల్పించి= చేసి, పంచభూతాల సృష్టిచేసి; జలముల అందున్‌= 
నీళ్ళలో; భవ్య తల్పగతుండు+ఐనన్‌= శుభమైన పడకను చేరినవాడు కాగా - పరుండి ఉండగా; నాభిన్‌= బొడ్డునందు; 
పద్మంబు+తో(చెన్‌= తామరపువ్వు పుట్టింది; అందున్‌= ఆ పువ్వునందు; అజుండు= బ్రహ్మ; పుట్టి= కలిగి; మనంబునన్‌+అ= 
మనస్సులోపలనే; సప్తసంఖ్యులన్‌= ఏడుగురు; నందనులన్‌= కుమారులను; సృబజియించెన్‌= పుట్టించాడు. 


తాత్పర్యం: ఆ విధంగా పంచభూతస్పష్టిచేసి, నీటిలో శుభకరమైన పడకమీద పరుండి ఉండగా (విష్ణువు కర్త) 

విష్ణువు బొడ్డున తామరపువ్వు పుట్టింది. దానినుండి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ మనస్సులోనే ఏడుగురు 

కుమారులను కన్నాడు. (వీరినే బ్రహ్మమానసపుత్రులు అంటారు.) 

వ. మరీచియు నత్రియు నంగిరసుండును బులస్తుండును బులహుండును గ్రతువును దక్షుండు ననం 
బర(గువారలయందు మరీచికిం గశ్యపప్రజాపతి జన్మించె; అతనివలన సురాసుర గరుడ నాగాదిజాతి 
సంభవంబునుం గలిగి; నతనికి సూర్యుండును నత్రికి సోముండును నుదయించి, రాజవంశంబులకు. 
గవాటస్టులైరి; సూర్య సోమాన్వయ జాతులైన నృపతు లనేకు లనేక దేశంబు లేలిరి; దేశకాల విశేషంబుల 
నృపకులంబులు బహుశాఖంబులై వర్ధిల్లువాని నెల్లం దన వలసిన యప్పుడు విష్ణుండు పరస్పర 
విరోధజనిత సంగ్రామంబులు నిమిత్తమాత్రంబులుగా. గల విశేషప్రకారంబుల నుపసంహరించుచు 
నద్దేవుండు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధాత్మకంబు లగు చతుర్విధ దివ్యస్వరూపంబులు గలిగి 
జగద్ధరణం బాచరించుచు నిట్లు లీలా జన్మంబులం బొంది క్రీడ సలుపు నని కృష్ణునిం జూపి 'ఈ 
భూతేశ్వరు మానుషసామాన్య దృష్టిం జూచుట యజ్ఞానంబు గృష్టుండు భక్తపరతంత్రతం జేసి యుత్క 
అటే చరితుల యారాధనంబునకు భాజనంబయి భోగమోక్షంబులు గరుణామయ కటాక్షంబుల నొసంగు 
ననినం బ్రీతుండై భీష్మునకుం బ్రణమిల్లి యుధిష్టిరుండు. 206 


ప్రతిపదార్థం: మరీచియున్‌= మరీచీ; అత్రియున్‌= అత్రీ; అంగిరసుండును= అంగిరసుడూ; పులస్తుండును= పులస్త్యుడూ; 
పులహుండును= పులహుడూ; (క్రతువును= (క్రతువూ; దక్షుండును= దక్షుడూ; అనన్‌+పరంగువారలఅందున్‌= అనగా వర్షిల్లే ఆ 
(బ్రహ్మమానస పుత్రులలో; మరీచికిన్‌= మొదటివాడు మరీచికి; కశ్యప (ప్రజాపతి= కళ్యప(బ్రహ్మ; జన్మించెన్‌= పుట్టాడు; అతని 
వలనన్‌= ఆ కశ్యప(బ్రహ్మవలన; సుర+అసుర గరుడ నాగ+ఆది జాతి సంభవంబునన్‌= దేవతలు రాక్షసులు గరుడులు నాగులు 
మొదలగు జాతుల పుట్టుక కూడా; కలిగెన్‌= జరిగినది; అతనికిన్‌= ఆ కశ్యపబ్రహ్మకు; సూర్యుండును= సూర్యభగవానుడూ; 
అత్రికిన్‌= అత్రికి; సోముండును= చంద్రుడును; ఉదయించి= పుట్టి; రాజవంశంబులకున్‌= క్షత్రియుల వంశాలకు; కూటస్టులు+ఐరి= 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 589 


మూల పురుషులు అయినారు; సూర్య సోమ+అన్వయ జాతులు+ఐన= సూర్యుడి, చంద్రుడి వంశాలలో పుట్టినవారైన; 
నృపతులు+అనేకులు= రాజులు పెక్కండ్రు; అనేక దేశంబులు+ఏలిరి= పెక్కు దేశాలను పాలించారు; దేశకాల విశేషంబులన్‌= 
దేశముయొక్క, కాలముయొక్క భేదముల యందు - భిన్న భిన్న దేశాలలో - భిన్న భిన్న కాలాలలో; నృపకులంబులు= రాజవంశాలు; 
బహుశాఖంబులు+ఐ= పెక్కు తెగలు కలవిగా; వర్తిల్లున్‌= ఉంటాయి; వానిని+ఎల్లన్‌= ఆ వంశాలను అన్నిటిని; విష్ణుండు= కృష్ణుడు; 
తన వలసిన+అప్పుడు= తనకు కావలిసిన సమయాన; పరస్పర విరోధ జనిత సంగ్రామంబులు= అన్యోన్యం కలహించటంవలన 
కలిగిన యుద్దాలు; నిమిత్త మాత్రంబులుగాన్‌= కారణ మా(త్రాలుగా అగునట్లు - ఆ నెపంతో; కల విశేష ప్రకారంబులన్‌= 
ఉన్న వివిధ రీతులలో; ఉపసంహరించున్‌= ముగించును - నశింపజేయును; ఆ+దేవుండు= ఆ శ్రీకృష్ణ దేవుడు; వాసుదేవ సంకర్షణ 
ప్రద్యుమ్న+అనిరుద్ద+ఆత్మకంబులు+అగు= కృష్ణుడు (వసుదేవుడి కొడుకు), బలరాముడు, మన్మథుడు, మన్మథ తనయుడు- 
అనేవారి శరీరాలు కలవి అగు; చతుర్విధ దివ్యస్వరూపంబులు= నాలుగు విధాలయిన లోకోత్తర ఆకారాలు; కలిగి= ధరించి; 
జగత్‌+భరణంబు= లోకాన్ని భరించటం; ఆచరించుచున్‌= చేస్తూ; ఇట్టు= ఈ విధంగా; లీలాజన్మంబులన్‌= వినోదం కొరకైన 
పుట్టుకలను; పొంది= వహించి; (క్రీడ+చలుపున్‌= ఆట ఆడును; అని= అని పలికి; కృష్ణునిన్‌+చూపి= శ్రీకృష్ణుడిని చూపి; ఈ+ 
భూత+-ఈశ్వరున్‌= ఈ ప్రాణుల అధిపతిని; మానుష సామాన్య దృష్టిన్‌= నరుల సాధారణమైన చూపుతో; చూచుట= కనుగొనటం; 
అజ్ఞానంబు= తెలివిలేని తనం; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; భక్తపరతం(త్రతన్‌+చేసి= భక్తులకు సేవకుడగుటచేత; ఉత్కృష్ట 
చరితుల+ఆరాధనంబునకున్‌= గొప్ప నడతలుగలవారి పూజనానికి; భాజనంబు+అయి= పా(త్రమై; భోగ మోక్షంబులు= 
సుఖానుభవం, మోక్షం అనే రెండూ; కరుణామయ కటాక్షంబులన్‌= దయామయమైన (క్రీగంటి చూపుతో; ఒసంగున్‌= ఇస్తాడు; 
అనినన్‌= అని పలుకగా; ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; భీష్మునకున్‌= భీష్మాచార్యుడికి; (ప్రణమిల్లి= నమస్కరించి; 
యుధిష్టిరుండు= ధర్మరాజు. 

తాత్సర్యం: బ్రహ్మమానస పుత్రులు ఏడుగురు. వారు వరుసగా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, 
క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడివలన దేవతలు, రాక్షసులు, గరుడులు, 
నాగులు మొదలైన జాతులు జనించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అత్రికి చంద్రుడు కలిగి, ఆ 
సూర్యచం[ద్రులిద్దరూ క్షత్రియవంశాలకు మూల పురుషులయ్యారు. ఆ సూర్యచంద్ర వంశాలకు చెందిన రాజులు 
పలువురు పెక్కుదేశాలు ఏలారు. భిన్నభిన్న కాలాలలో భిన్నభిన్న దేశాలలో ఈ క్షత్రియవంశాలు అనేక 
శాఖోపశాఖలుగా వర్ణిల్లాయి. ఈ నానావిధ క్షత్రియవంశాలను, శ్రీకృష్ణుడు తనకు కావలసినపుడు వారిలో వారికి 
సంభవించే యుద్ధాలను నిమిత్తమాత్రంగా (గ్రహంచి, నశింపజేస్తూ ఉంటాడు. ఆ దేవుడు శ్రీకృష్ణరూపంతోపాటుగా 
బలరామ, మన్మథ, అనిరుద్ద రూపాలను ధరించి ఈ జగత్తును భరిస్తూ వినోదంకొరకు జన్మలెత్తి 
ఆటలాడుకొంటూంటాడు' - అని భీష్ముడు పలుకుతూ ఎదుటనున్న శ్రీకృష్ణుడిని చూపి “ఈ జగత్పతిని సామాన్య 
మానవుడిగా చూడటం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తులకు సేవకుడు కాబట్టి గొప్ప నడతగలవారికి ఆరాధనాభాజనమైనవాడు. 
నరులకు కావలసిన భోగభాగ్యాలనుగాని, ముక్తినిగాని కేవలం తన కరుణాకటాక్షమాత్రాన ఈయగలవాడు” అని 
పలుకగా ధర్మరాజు సంతసించి, పితామహుడికి నమస్కరించి. (మళ్ళీ ఈ విధంగా (ప్రశ్నించాడు). 


క, “మునిజన వినుత చరిత్రా! | మనుజుం డెవ్వని( దలంచి మహనీయ నిరం 
జన సిద్ది. బొంద గను? నే । యనువు దల(పు నలవరించు?' నని యడుగుటయున్‌. 207 


ప్రతిపదార్థం: మునిజన వినుత చరి(త్రా!= బుషిజనులచేత పొగడబడ్డ నడతగలవాడా! ఓ పితామహా!; మనుజుండు= నరుడు; 
ఎవ్వనిన్‌= ఏ వాడిని; తలంచి= చింతించి; మహనీయ నిరంజన సిద్దిన్‌= గొప్పదైన పరమాత్మయొక్క ప్రాప్తిని; పొందన్‌+కనున్‌?= 
పొందగలుగును?; ఏ+అనువు= ఏ ఉపాయం; తల(పున్‌+అలవరించున్‌= చింతనను మననమును అలవడజేయును?; అని+ 
అడుగుటయున్‌= అని (ప్రశ్నించిన పిదప. 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “మునులు కొనియాడదగ్గ నడతగల ఓ పితామహా! ఏ వాడిని స్మరించి నరుడు గొప్పదైన పరమాత్మ 
స్థితిని పొందగలడు? ఏ మార్గాన దైవధ్యానం అలవడుతుంది?” 


భీష్ముడు ధర్మజునకు నిష్ణుమంత్రప్రభావంబు తెణం గెజింగించుట (సం. 12-200-3) 
వ. ఆధర్మతనయుతోడ నద్దేవవ్రతుం డిట్లను; 'నారదునిచేత వినిన తెజింగు వివరించెద నాకర్ణింపుము. 208 


ప్రతిపదార్థం: ఆ ధర్మతనయుతోడన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+దేవవ్రతుండు= ఆ భీష్ముడు (దేవవ్రతుడు - భీష్ముడి మొదటి 
నామం); ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికాడు; నారదునిచేతన్‌= నారదమునినుండి; వినిన తెజంగు= విన్న విధం; వివరించెదన్‌= 
వివరంగా, విస్తారంగా, చెప్పెదను; ఆకర్షింపుము= వినుము. 
తాత్పర్యం: 'నీ ప్రశ్నకు సమాధానం నేను పూర్వం నారదమునీం(ద్రుడి నుండి విని ఉన్నాను. దానిని నీకు వివరిస్తాను 
విను'మన్నాడు భీష్ముడు. 
తే. పరము నక్షరు విష్ణుని. బ్రస్తుతించి । నారద మునీంద్రు( డంజలి నమితమైన 

మస్తకము. జేర్చి భక్తిసమగ్రచిత్త | వృత్తి నల్లన యిట్లని విన్నవించె. 209 
ప్రతిపదార్థం: పరమున్‌= ్రేష్టుడిని; అక్షరున్‌= నాశనంలేనివాడిని; విష్ణునిన్‌= విష్ణువును; ప్రస్తుతించి= పొగడి; నారదముని+ఇంద్రుండు= 
నారదుడనే మునిశ్రేష్టుడు; అంజలి= దోసిలి; నమితము+ఐన= వంగినదైన; మస్తకమున్‌= తలను; చేర్చి= ఉంచి; భక్తి సమ(గ్ర 
చిత్తవృత్తిన్‌= భక్తితో పరిపూర్ణమైన మనస్సుయొక్క వర్తనతో; అల్లన= మెల్లగా; ఇట్టు+అని= ఈ విధంగా; విన్నవించెన్‌= విజ్ఞప్తిచేశాడు. 
తాత్పర్యం: సర్వ శ్రేష్ణుడూ, నాశరహితుడూ అయిన విష్ణుమూర్తిని నారదమునీంద్రుడు స్తుతించి, వంచిన శిరస్సున 
అంజలిని నిలిపి, భక్తిప్రపత్తులతో, పరిపూర్ణమైన మనస్సుతో మెల్లగా విన్నవించాడు. (ఈ విధంగా చెప్పబోయేది 
ఆ ముని విన్నపం.) 


విశేషం: అర్హి - యాచకుడు, దాతను దరిచేరేటప్పుడు ఎట్లా ఏ భంగిమలో ఉండాలో అతడి మానసిక స్థితి ఏ తీరున ఉంటే 
కార్యసిద్ది జరిగే వీలున్నదో ఈ పద్యం వివరిస్తున్నది. 
క. “దేవా! మోక్షార్ది జనము । లే వెరవున నిన్ను. దలంతు? రే జప్యము సం 

భావింతురు? నా కానతి | యీవే? భక్తపరతంత్ర! యేర్పడం గరుణన్‌. 210 
ప్రతిపదార్థం: దేవా!= ఓ ప్రభూ! భక్త పరతం(త్ర! భక్తులకు లొంగినవాడా!; మోక్ష+-అర్థి జనములు= ముక్తిని యాచించే ప్రజలు; 
ఏ వెరవునన్‌= ఏ పద్దతితో; నిన్నున్‌= మోక్షదాతవైన నిన్ను; తలంతురు?= చింతిస్తారు?; ఏ జప్యము= ఏ జపం కొరకైన మంత్రాన్ని 
(జపింప దగిన దానిని); సంభావింతురు?= గౌరవిస్తారు; స్వీకరిస్తారు?; నాకున్‌= అర్థినైన నాకు; ఆనతి+-ఈవే= ఆజ్ఞ ఈయవా?, 
తెలుపవా? 
తాత్సర్యం: 'భక్తులకు లొంగే ఓ ప్రభూ! ముక్తిగోరే జనులు నిన్ను ఏ విధాన తలచుకొంటారు? (అంటే) నిన్ను 
ఏమని స్మరిస్తుంటారు వారు? వారు జపించే మం(త్రమేది? దయతో నాకు ఆనతి ఈయవా ప్రభూ!” అని దీనంగా 
అర్థించాడు నారదుడు. 


తే. అనిన నద్దేవముని పలు కాదరించి । వరదు( డగు విష్ణుం డిట్లను( బరమభక్తి 
నిర్మల శ్రద్ద యింద్రియనిగ్రహంబు | మన్మయ ధ్యానమునకు నమాత్యకోటి. 211 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 591 


ప్రతిపదార్థం: అనినన్‌= (నారదుడు ఆ విధంగా) అన్న తరువాత; ఆ+దేవముని పలుకు= ఆ దేవబుషి మాట - అర్థన; ఆదరించి= 
మన్నించి; వరదుండు+అగు విష్ణుడు= వరము లిచ్చే విష్ణుమూర్తి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; మత్‌+మయ 
ధ్యానమునకున్‌= (నా విష్ణృుమయమైన) నాతో నిండిన ధ్యానమునకు - స్థిరమైన తలపునకు; పరమభక్తి= గొప్ప భక్తిభావం; నిర్మల 
ఢ్రద్ద= స్వచ్చమైన శ్రద్ద - ఆదరం; ఇంద్రియ నిగ్రహంబు= ఇంద్రియాల అణచివేత - కన్ను నోరు వంటి ఇంద్రియాలను 
లోబరచుకొనటం అనే ఈ లక్షణాలు మూడూ; అమాత్యకోటి= మంత్రిమండలి - ఉపకారకాలు. 


తాత్పర్యం: నారదుడి అభ్యర్థనకు సమాధానంగా వరదుడైన విష్ణుమూర్తి ఇట్లా అన్నాడు. 'నన్ను ధ్యానించదలచినవారు 
ముందుగా గొప్ప భక్తిని, నిష్కల్మషమైన (శ్రద్దను, ఆపై ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచుకొవాలి. ఈ మూడు లక్షణాలూ 
విష్ణుధ్యానపరుడికి ఉండవలసినవి. విష్ణుధ్యానక్రియకు అవి సహకారకాలు. 

విశేషం: అమాత్యుల ద్వారా రాజును చేరినట్టు, భక్తి శ్రద్ద నిగ్రహాలద్వారా విష్ణుధ్యానాన్ని అందుకొనవచ్చును. ధ్యానమనే గమ్యం 
చేరటానికి ఈ మూడూ అనుసరించవలసిన మార్గాలు. 


క విను, వీతకల్మషున కవి । పనుపడు గల్మషము లెల్ల బాప(గ నా మె 
చ్చిన యట్టి పరమసాధన । మనుస్తృతి జపించునది నియతిమెయి దానిన్‌. 212 


ప్రతిపదార్థం: విను= ఓ నారదా! ఆలకించుము; వీత కల్మషునకున్‌= తొలగిన పాపం కలవాడికి; అవి= ఆ మూడు లక్షణాలు- 
భక్తి శ్రద్దా నిగ్రహాలు; పనుపడున్‌= అలవాటు అగును; కల్మషములు+ఎల్లన్‌= పాపాలు అన్నిటిని; పాపంగన్‌= తొలగించటానికి; 
నా మెచ్చిన+అట్టి పరమ సాధనము= నేను మెచ్చుకొన్న గొప్ప ఉపకరణం; అనుస్మృతి= అనుసరించి స్మరించుట - మరల 
మరల తలంచటం; దానిన్‌= ఆ అనుస్కృతిని; నియతిమెయిన్‌= నియమ పూర్వకంగా; జపించునది= జపం చేయవలసింది. 


తాత్పర్యం: (విష్ణుధ్యాన మలవడాలంటే భక్తి, శ్రద్ద, నిగ్రహం కావాలని వివరించిన దేవుడు ఇపుడు అవి ఆ 
సద్గుణాలు ఎట్లా కలుగుతాయో వివరిస్తున్నాడు.) పాపరహితుడికి ఆ మూడు గుణాలూ అలవడతాయి. మరి 
ఆ పాపపరిహార మాగ్గమేది? - అంటే పాపాలు అన్నీ నశింపజేయటానికి విష్ణువు నంతటి దేవుడు మెచ్చిన 
పద్దతి- అనుస్క్మృతి - మరల మరల తలచటం నిరంతరమననం. నియమపూర్వకంగా అనుస్కృతిని పాటించాలి- 
అనుస్మృతినే జపించాలి. 


నిశేషం: ఈ “అనుస్మృతి” ఒక ఆరాధన ప్రక్రియగా కనిపిస్తున్నది. దేవుడి దయను పొందటానికి భక్తుడు చేసే నిరంతరస్మరణ 
ఇది. దీనికి ఒక ఆకారంకూడా ఏర్పడి 'ప్రచురితమైనట్టు ఈ సందర్భాన్నిబట్టి గమనించవచ్చును. 


తే. ప్రణవ పూర్వకమగు నమః పదము పొంత । షడ్ల్గుశైశ్వర్య వాచక సర్వవసన 
నిర్వచన శబ్దములు గ్రమనిష్ట మెయి జ । తుర్ది. గూర్పంగ మంత్రంబు తో(చు బెరసి. 213 


ప్రతిపదార్థం: ప్రణవ పూర్వకము+అగు= ఓంకారం ముందు గలదైన; నమః+పదము పొంతన్‌= 'నమః' అనే పదం దగ్గర; 
షట్‌+గుణ+ఐశ్వర్యవాచక సర్వవసన నిర్వచన శబ్దములు= ఆరుగుణాలను ఈశ్వర స్వభావాలను చెప్పెడి శబ్దాలు (మాహాత్మ్యం, 
ధైర్యం, యశస్సు, శ్రీ జ్ఞానం, వైరాగ్యం) మొత్తం గృహవాచకశబ్దాలు, (మొత్తం) నిందారహిత శబ్దాలు - ఈ మూడు విధాలయిన 
శబ్దజాలాన్ని (1. ఈశ్వర వాచకాలు, 2.వసన గృహవాచకాలు, 3. నిర్వచన వాచకాలు); (క్రమనిష్ట మెయిన్‌= వరుసగా నిలుకడతో; 
చతుర్ధిన్‌= నాలుగవ విభక్తిని కొకు, కై అనే ప్రత్యయాలను, (సంస్కృతంలో మంత్రాలు చతుర్థి అంతాలుగా ఓం 
వాసుదేవాయనమః- అన్నట్టుగా ఉంటాయి) మంత్రాలు తెలుగున ఉండవు కాబట్టి ఇక్కడ సంస్కృత చతుర్థిని - జే) అనే దానిని 
గ్రహించాలి; కూర్చంగన్‌= చేర్చగా; బెరసి= కలిగి, ఏర్పడి; మంత్రంబు= జనయోగ్యమైన మంత్రం; తోయయన్‌= సిద్దిస్తాయి. 


592 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓంకారాన్ని ముందునిల్సి, అనంతరం నమశ్ళబ్దాన్ని జోడించి, ఆ తరువాత ఈశ్వర స్వభావాలయిన 
మాహాత్మ్యం, ధైర్యం, యశస్సు మొదలయిన గుణాలను తెలిపే శబ్దాలను క్రమంగా (శ్రద్ధతో చేర్చుకొంటూ, ఆ 
శబ్దాలకు చతుర్జీవిభక్తిని కలిపితే “ఓం నమో వాసుదేవాయ” “ఓం నమో మహాయశసే” వంటి మంత్రాలు 
రూపుదిద్దుకొంటాయి. 
విశేషం: దేవుడు సర్వాత్మకుడు కాబట్టి సృష్టిలోని సర్వశబ్దాలూ దేవవాచకాలుగా చెల్లుతాయి. విష్ణు సహస్రనామం మొదలయిన 
చోట్ల ఈ సూత్రం అన్వయిస్తుంది. 
క. తొలి తొలి యిమ్మంత్రము ని । శల మానసుందై జపించి జపియింపంగా 

వలయు; ననుస్యృతి దానం । గలుగు6 జతుర్వర్గ సాధకత పురుషునకున్‌.’ 214 


ప్రతిపదార్థం: తొలి తొలి= ముందు ముందు - మొట్టమొదట; ఈ+మంత్రము= ఈ పైన చెప్పిన మంత్రమును; 
నిస్‌+చలమానసు(డు+ఐ= చలనంలేని మనస్సుగలవాడై (నరుడు); జపించి= జపము చేసి (అనంతరం); అనుస్కృతిన్‌= 
అనుస్మృతిని - ఆ పేరగల స్తోత్రమును; జపియింపంగాన్‌+వలయున్‌= జపించవలయును; దానన్‌= దానివలన - అట్టు 
చేయుటవలన; పురుషునకున్‌= నరుడికి; చతుర్‌ వర్గ సాధకత= నాలుగు వర్గాలను, ధర్మ అర్థ కామ మోక్షములను సాధించేవాడి 
తనం - సాధించే సామర్థ్యం; కలుగున్‌= ఏర్పడుతుంది. 


తాత్సర్యం: పైన చెప్పిన మంత్రాన్ని మున్ముందు నిశ్చలమనస్కుడై నరుడు జపించాలి. ఆ తరువాత “అనుస్మృతి' 
పేరగల స్తోత్రాన్ని జపించాలి. అట్లా చేస్తే - ముందుగా మం(త్రజపమూ, పిదప అనుస్మృతి స్తోత్రపఠనమూ చేస్తే 
నరుడికి ధర్మ - అర్థ - కామ - మోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది”. 


నిశేషం: చిత్తానికి చంచలత్వం సహజలక్షణం. నీటికి ప్రవహించటం, నిప్పునకు పైకగయటం ఎట్లాంటిదో మనస్సుకు చాంచల్యం 
అటువంటిది. ఆ చాంచల్యాన్ని నిరోధించగలిగితే ఆధ్యాత్మవిద్యలో సగభాగాన్ని అనుభవానికి తెచ్చుకొన్నట్లే. పూజాపురస్కారాలు, 
జపతపః ప్రభృతులూ - అన్నీ ఆ లక్ష్యంవైపు - మనశ్చాంచల్య నిరోధంవైపు సాగే సాధనాలే. 
క. అని మఖియు దయ ననుస్తతి । యనుపేరం గలుగుదాని నమ్మునిపతి కి 

ట్లని చెప్పె నచ్యుతుండు నిజ । మనఃప్రియం బైన యట్టి మహితస్తవమున్‌. 215 
ప్రతిపదార్థం: అని= అని పలికి; మటియున్‌= ఇంకనూ; దయన్‌= దయతో; ఆ+మునిపతికిన్‌= ఆ మునిరాజునకు - నారదుడికి; 
అనుస్మృతి అనుపేరన్‌= అనుస్మృతి అనే పేరుతో; కలుగుదానిన్‌= ఉన్నదానిని; అచ్యుతుండు= చ్యుతుడు కానివాడు - విష్ణువు; 
నిజమనః ప్రియంబు+ఐన+అట్టి మహిత స్తవమున్‌= తన మనస్సునకు ప్రియమైన ఆ గొప్ప స్తోత్రాన్ని - అనుస్మృతిని; ఇట్టు+అని 
చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్పర్యం: మంత్ర జపం తరువాత అనుస్కృతిని జపించుమన్న భగవంతుడు, దయతో ఆ నారదమునీం[ద్రుడికి 
తన మనస్సుకు ప్రీతిపాత్రమైనదీ, గొప్ప శక్తిమంతమయినదీ అయిన 'అనుస్మృతి'ని ఇట్లని చెప్పటం ప్రారంభించాడు. 


సీ. _“అవ్యక్తు శాశ్వతు నఖిల ప్రభవ భూమి । భక్తివత్సలు విష్ణు. బరమపురుషు 
నక్షయు. బ్రాంజలియై యాశ్రయించెద( । బుండరీకాక్షుని భువనసాక్షి 
నిత్యు( బురాణు వర్ణించెద( బరు సహ । స్రాక్షు నక్షరుని లోకైకనాథు 
భవ్యు( గొల్టెద భూతభవ్య భవత్రభు | సర్వతోముఖు భూతసంప్రవర్తి 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 593 


ఆ. నమృతు నచ్యుతుని ననంతు హృషీకేశు । రవిసహస్రనిభు హిరణ్యగర్జు 
నబ్దనాభు సత్యు నాద్యంతరహితు భూ । గర్భుం బ్రభువు భక్తిగమ్యు( దలంతు. 216 


ప్రతిపదార్థం: అవ్యక్తున్‌= ప్రకటంకాని వాడిని; శాశ్వతున్‌= నిత్యమైన వాడిని; అఖిల ప్రభవ భూమిన్‌= అన్నింటి పుట్టుకకు ఆధారమైన 
వాడిని; భక్తవత్సలున్‌= భక్తులయెడల (ప్రేమ గలవాడిని; విష్ణున్‌= వ్యాపకుడిని - విశ్వమును వ్యాపించి ఉండేవాడిని; పరమపురుషున్‌= 
గొప్ప పురుషుడిని; అక్షయున్‌= నాశనములేనివాడిని; ప్ర+అంజలి+ఐ= దోసిలి పట్టినవాడినై; ఆశ్రయించెదన్‌= శరణు జొత్తును; 
పుండరీక+అక్షునిన్‌= తెల్లదామరలవంటి కన్నులు గలవాడిని; భువనసాక్షిన్‌= లోకాలకు సాక్షిఅయినవాడిని; నిత్యున్‌= శాశ్వతమైన 
వాడిని - నిరంతరం ఉండేవాడిని; పురాణున్‌= ప్రాచీనుడిని; వర్లించెదన్‌= కొనియాడుతాను; పరున్‌= పరమాత్మను; సహస్ర+అక్షున్‌= 
వేయి కన్నులు గలవాడిని; అక్షరునిన్‌= నాశంలేనివాడిని; లోక+ఏకనాథున్‌= జగత్తునకు ఒకడే అధిపతి అయినవాడిని; భవ్యున్‌= 
శుభకరమైనవాడిని; కొల్చెదన్‌= సేవించెదను; భూత భవ్య భవత్‌+(ప్రభున్‌= జరిగిన, జరగగల, జరుగుచున్న కాలాలకు త్రికాలాలకు 
అధిపతిని; సర్వతః+ముఖున్‌= అన్ని వైపులా మోము - చూపుగలవానిని; భూత సం(ప్రవర్తిన్‌= ప్రాణులను (ప్రవర్తింపజేసేవాడిని; 
అమృతున్‌= మృతి - మరణం లేనివాడిని; అచ్యుతునిన్‌= చ్యుతి - జారుట - నాశములేనివాడిని; అనంతున్‌= అంతము- చివరలేనివాడిని; 
హృషీక+-ఈశున్‌= ఇంద్రియాలకు అధిపతిని; రవి సహస్ర నిభున్‌= వేయి సూర్యుల వంటివాడిని; హిరణ్యగర్భున్‌= బంగారు కడుపు 
గలవాడిని; అబ్బనాభున్‌= పద్మం బొడ్డునగలవాడిని; సత్యున్‌= నిజమైన వాడిని; ఆది+అంతరహితున్‌= మొదలు తుదిలేనివాడిని; 
భూగర్భున్‌= పుడమి కడుపువాడిని; ప్రభువున్‌= అధిపతిని; భక్తిగమ్యున్‌= భక్తిచేత చేరదగినవాడిని; తలంతున్‌= తలుస్తాను - ధ్యానిస్తాను. 


తాత్పర్యం: (ఇది అనుస్కృతి.) నిరంతర స్మరణరూపమైన స్తుతి. దేవుడి లీలలను, ఆకారాలను, చేష్టలను వర్షించే 
స్తోత్రం. కనబడనివాడిని, ఎప్పుడూ ఉండేవాడిని, అన్నింటి పుట్టుకకు ఆస్పదమైనవాడిని, భక్తులయెడ ప్రీతి 
గలవాడిని, విశ్వమంతా వ్యాపించి ఉండేవాడిని, గొప్ప పురుషుడిని, నాశంలేనివాడిని దోసిలి ఒగ్గి సేవిస్తాను - 
ఆగ్రయిస్తాను. తెల్లతామరలవంటి కన్నులు గలవానిని, లోకాలను (సాక్షిగా) చూస్తుండేవాడిని, ఎప్పుడూ నిలిచి 
ఉండేవాడిని, (ప్రాతవాడిని వర్షిస్తాను - కొనియాడుతాను. పరమాత్మ స్వరూపుడిని, వేయి కన్నుల వేల్పును, జారుట 
- నశింపులేనివాడిని, లోకాలకు తానొక్కడే అధినాథుడైనవాడిని, మంగళకరుడిని సేవిస్తాను. జరిగిన, జరగబోయే 
జరుగుతున్న మూడు కాలాలకూ అధిపతి అయినవాడిని, అన్నింటా ఉండేవాడిని, ప్రాణుల ప్రవృత్తికి కారణమైన 
వాడిని, మృతిచ్యుతి లేనివాడిని, తుదలేనివాడిని, ఇం[ద్రియాలకు అధీశుడిని, వేయి సూర్యులతో సమానుడిని, 
బంగరు కడుపుగలవాడిని, పద్మము నాభిని గలవాడిని, సత్యమైనవాడిని, మొదలు తుదిలేనివాడిని, పుడమి కడుపుగా 
గలవాడిని, అధిపతిని, భక్తితో చేరదగ్గవాడిని స్మరిస్తాను, ధ్యానిస్తాను. 


విశేషం: విష్ణు సహ(స్రనామ (శ్రవణం చేసేవారికి ఈ పదాలూ, ఇట్లాంటి పదాలూ జ్ఞప్తికి వస్తాయి. అంతా తానే అయి, తాను 
ఏమీ. కాని తత్త్వాన్ని ఏ విధంగా వర్తించినా చెల్లుతుంది. సహ(స్రనామాలంటే - సరిగా వేయి పేర్లని అర్హంగాదు. అన్ని పేరూ 

(a) ౧ € థె ౧ 
ఆయనవే. అన్నీ అందరూ అంతా తానే అయిన దేవుడికి పేరు గాని దేముంటుంది? సహ(స్ర శబ్దానికి తాత్సర్యార్థం అనంతమని 
లెక్కకు మిక్కిలి- అని ఇది వ్యవహారంలోనూ ఉన్నదే - 'వేయి చెప్పు నేను వినను” - వంటి మాటలలో వేయి” కూడా ఇటువంటిదే. 


తే. అచలు సూక్ష్ము వరేణ్యు సహస్రశీర్ను । నభయకారి నశీర్ను నారాయణుని స 
నాతనుని యోగమూర్తి లోకాతిరిక్తు । ధ్రువుని నీశ్వరు హరి భక్తితోడం గొలుతు. 217 


ప్రతిపదార్థం: అచలున్‌= చలించని - కదలనివాడిని; సూక్ష్మున్‌= స్టూల దృష్టికి అందనివాడిని వరేణ్యున్‌= [శ్రేష్టుడిని; సహ(స్రశీర్షున్‌= 
వేయి తలలవాడిని; అభయకారిన్‌= భయంలేమిని చేసేవాడిని - అభయమిచ్చే వాడిని; ఆశీర్షున్‌= తలలేనివాడిని; నారాయణునిన్‌= 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణువును; సనాతనునిన్‌= సదాతనుని; యోగమూర్తిన్‌= యోగమే ఆకారంగా గలవాడిని; లోక+అతిరిక్తున్‌= లోకాలకు మించిన 
వాడిని; (ధ్రువునిన్‌= శాశ్వతుడిని; ఈశ్చరున్‌= అధిపతిని; హరిన్‌= శ్రీహరిని; భక్తితోడన్‌= భక్తితో; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్పర్యం: స్థిరమైనవాడిని, ఆధ్యాత్మమైనవాడిని, సర్వశ్రేష్టుడిని, వేయితలలతో అభయమిచ్చేవాడిని, మొదలు 
లేనివాడిని, విష్ణువును, ప్రాచీనుడిని, యోగవిద్య ఆకారంగా గలవాడిని, లోకాలకు వెలిగా ఉన్నతంగా ఉండేవాడిని, 
శాశ్వతుడిని, అధీశ్యరుడిని అయిన హరిని భక్తితో సేవిస్తాను. 


నిశేషం: సహ(స్రశీర్షుడూ ఆయనే - అశీర్షుడూ ఆయనే. ఆయనకు విశేషంగా వాడదగని పద మేదీ ఉండదు. సర్వమయుడూ 
ఆయనే సర్వాతీతుడూ ఆయనే మరి! అందుకనే ఆయన 'సూక్ష్ముడు”. 


క. ఎవ్వ(డు సచరాచర గురుం । డెవ్వని నాభీసరోజ మీనె విధాతన్‌, 
నివ్వటిలు జగములన్నియు । నెవ్వనిచే నమ్ముకుందు నెప్పుడు. గొలుతున్‌. 218 


ప్రతిపదార్థం: ఏ+వా(డు= ఏ దేవుడు; సచర+అచర గురుండు= కదిలేవాటికి, కదలనివాటికి, అన్నిటికి పెద్ద - ఏలిక; ఎవ్వడి 
నాభీ సరోజము= ఏ దేవుని బొడ్డున తామరపూవు; విధాతన్‌= (బ్రహ్మదేవుడిని; ఈనెన్‌= కనెనో; జగములు+అన్నియున్‌= లోకాలు 
అన్నీ; ఎవ్వనిచేన్‌= ఏ దేవుడిచేత - ఎవడికారణంగా; నివ్వటిలున్‌= కలుగునో; ఆ+ముకుందున్‌= ఆ విష్ణువును; ఎప్పుడున్‌= 
ఎల్లప్పుడూ; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: సృష్టిలో అనంతమైన భేదాలున్నా, మొత్తం సృష్టిని రెండే రెండు విధాలుగా - భాగాలుగా - భేదాలుగా 
చేయవచ్చును. ఒకటి కదిలేవి, రెండు కదలనివి. ఈ రెండింటికీ అధిపతి ఆ విష్ణువే. ఆ దేవుని బొడ్డు తామరనుండే 
సకలసృష్టికీ కర్త బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఆ దేవుడివలననే ఎల్లలోకాలూ ఏర్పడుతున్నాయి - కాగా అట్టి దేవుడిని 
సదా సేవిస్తాను. 
తే. స్థావరములు జంగమములు ధాత లోను । గాగ బ్రకయంబు నొందిన కాలమునను 

నిలుచు నెవ్వ( డొకండ యానిత్యసత్య । లలితు శార్థి( బ్రపన్ను( గా6 గొలుతు నియతి. 219 
ప్రతిపదార్థం: స్థావరములు= చలనంలేనివి; జంగమములు= తిరిగెడివి; ధాత లోనుగాణగన్‌= బ్రహ్మ లోనైనది (సర్వమును); 
'ప్రళయంబున్‌+ఒందిన కాలమునను= వినాశనం పొందిన సమయాన; ఎవ్వండు+ఒకండు+అ= ఏవాడు ఒకడే; నిలుచున్‌= నశించక 
నిలబడి ఉంటాడో; ఆ నిత్య సత్య లలితున్‌= అట్టి నిత్యమైన నిజమైన సుకుమార్జుడిని; శారిన్‌= విష్ణువును; ప్రపన్నుగాన్‌= 
శరణుకోరిన వాడినిగా (నేను); నియతిన్‌= నియమంతో; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్పర్యం: సృష్టిలోని లోకాలన్నిటికీ ప్రళయం - చివరి వినాశం - తప్పదు. అపుడు సృష్టిలో సర్వస్వమూ కదిలేవీ 
కదలనివీ, బ్రహ్మ మొదలు పిపీలిక (చీమ) వరకు లయమై పోయినా, ఏ ఒక్కడు మాత్రం నశించక నిలిచి ఉంటాడో, 
ఆ శాశ్వతుడిని, సత్యుడిని, సుకుమారుడిని, శ్రీ మహావిష్ణువును శరణు కోరుతూ నియమంతో సేవిస్తాను. 
నిశేషం: పుట్టినది ఏదైనా గిట్టక మానదు. (బ్రహ్మ పుట్టినవాడేగాబట్టి ప్రళయకాలాన ఆయనకూ గిట్టుట తప్పదు. ఇక్కడ (బ్రహ్మకూడా 
లయమౌతాడని చెప్పటంలో తాత్సర్యమేమిటంటే నిజానికి ఆయనే సకలసృష్టికర్త ఆయనే నశిస్తే ఆయన సృష్టివిషయంలో 
చెప్పవలసిన పనిలేదు. 
క కాలము బర్జన్యుండును । నేలయు సస్యంబు6 గ్రియయు నిప్టియయును ధ 

ర్మాలోకమునై మహిమన్‌ । లీల సలుపు వాసుదేవునిం బ్రణుతింతున్‌. 220 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 595 


ప్రతిపదార్దం: కాలమున్‌= క్షణాలూ, గంటలూ, దినాలూ - మాసాలు - వత్సరాల రూపంలో ఉండే కాలమూ; పర్జన్యుండును= 
మేఘుడును - పంటలకు అధిదేవతయూ; నేలయున్‌= భూమీ - పంటలకు ఆధారం; సస్యంబున్‌= పంటా; క్రియయున్‌= పంటకు- 
ఇతరానికి హేతువయిన పనీ; నిష్ట్కియయును= పని లేకుండుటా; ధర్మ+ఆలోకమును+ఐ= ధర్మం యొక్క వెలుతురు కూడా 
(తాను) అయి; మహిమన్‌= గొప్పదనముతో; లీల+చలుపు= వినోదం చేసే; వాసుదేవునిన్‌= వసుదేవుడి తనయుడిని- శ్రీకృష్ణుడిని; 
(ప్ర+నుతింతున్‌= కీర్తిస్తాను. 


తాత్పర్యం: శ్రీకృష్ణతత్వం మహిమోపేతం. వాసుదేవుడే సృష్టిలో కాలం. అతడే పంటలు పండించే మేఘుడు 
కూడా. పంటలకు ఆధారమైన నేలా ఆతడే. అంతేకాదు స్వయానపంటకూడా తానే. ఆ పంటకు కావలసిన 
పనిపాటలూ శ్రీకృష్ణుడే! అంతేకాదు ఏ పనీ లేని స్థితీ శ్రీకృష్ణతత్త్యమే. చివరకు ధర్మానికి వెలుతురూ శ్రీకృష్ణుడే, 
ఇట్టా అంతా తానే అయి, తన మహిమతో సృష్టివినోదాన్ని నెరపే వాసుదేవుడిని కొనియాడుతాను. 


నిశేషం: భగవతత్తానికి, భగవల్లీలకు వెలి అయిన దేదీ సృష్టిలో లేదు. అంతా భగవన్మయ మీ సృష్టి 


క అనలునకు రవికిని శశాం । కునకును గ్రహ తారకములకును దేజం బె 
వ్వనివలన నావహిల్లెడు । ననుపాధిక తేజు. గొల్లు నవ్విశ్వాత్మున్‌. 221 


ప్రతిపదార్థం: అనలునకున్‌= అగ్నికి; రవికిని= సూర్యుడికీ; శశ+అంకునకును= కుందేలు గుర్తుగా కలవాడికి - చంద్రుడికీ; 
(గ్రహ తారకములకును= (ఆకాశంలోని ప్రకాశించే) (గ్రహాలకూ, చుక్కలకూ; ఎవ్వనివలనన్‌= ఏ దేవుడివలన; తేజంబు= కాంతి; 
ఆవహిల్లెడున్‌= కలుగునో; న+ఉపాధిక తేజున్‌= కారణం లేకయే తేజస్సు కలవాడిని; ఆ+విశ్వ్శ+ఆత్మున్‌= ఆ విశ్వమే శరీరంగా 
కలవాడిని; కొల్తున్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: సృష్టిలో సూర్యచంద్రులూ, అగ్నీ, గ్రహాలూ, నక్షత్రాలూ - ఇవన్నీ తేజస్సులు చిమ్ముతూ వెలగటానికి 
ఏ సహజతేజస్సు కారణమో, ఆ విశ్వమయుడిని సేవిస్తాను. 


విశేషం: సృష్టిలో తేజస్సమూహమంతా సోపాధికమే - సకారణమే - భగవత్తేజస్సు కారణంగా ఆ తేజస్సులు జ్వలిస్తున్నాయి. 
కాని, భగవత్స్యరూపమైన తేజస్సు మాత్రం సహజం. ఇతర తేజస్సులకు అది కారణమే కాని, దానికి కారణం మరిలేదు. అదే 
“అనుపాధిక తేజము”. దేవుడు తేజోరూపుడనుట. 


తే. _ నాలుగింటను వెండియు నాలుగింట. । రెంట నైదింట మజియును రెంట వేల్చి 
యజ్ఞశీలు రారాధించునట్టి విష్ణు. । డిష్టదాయి ప్రసన్నుః డయ్యెడును నాకు. 222 


ప్రతిపదార్థం: నాలుగింటను= నాలుగు అక్షరాలతో - 'ఆశ్రావయ'” అనే మంత్రంతో (దీనిలో నాలుగు అక్షరాలున్నాయి); వెండియున్‌= 
మరలా; నాలుగింటన్‌= నాల్లు అక్షరాలతో -'అస్తుశౌషట్‌ో అనే మంత్రంతో (దీనిలోనూ నాలుగు అక్షరాలే); రెంటన్‌= రెండు అక్షరాలతో- 
'వషట్‌' అనే మంత్రంతో (రెండు వర్ణాలు గలది); ఐదింటన్‌= ఐదు వర్ణాలతో -'యే యజామహే” అనే మంత్రంతో (ఐదు అక్షరాలు); 
మజియును= ఇంకనూ; రెంటన్‌= రెండు వర్ణాలతో - 'వషట్‌ మంత్రంతో; వేల్చి= అర్చించి - యజనం చేసి; యజ్ఞశీలురు= యజ్ఞాలు 
(చేసే) స్వభావం కలవారు; ఆరాధించునట్టి= సేవించునట్టి; విష్ణుండు= విష్ణుదేవుడు; ఇష్టదాయి= ఇష్టమును ఇచ్చేవాడు; నాకున్‌= 
ఈ అనుస్ఫృతిని పలికే నాకు; ప్రసన్నుండు+అయ్యెడును= అనుగ్రహం గలిగినవాడు అగుగాక! నన్ను అనుగ్రహించు గావుత! 


తాత్సర్యం: యజ్ఞనిర్వహణంలో మంత్ర పూర్వకంగా దేవతలను తృప్తి పరచటం జరుగుతుంది. అట్టిచో విష్ణుదేవుడికి 
ప్రియమైన మంత్రాలను సంఖ్యానిర్దేశంతో తెల్పుతూ ఆయా మంత్రాలతో యాజులు ఆరాధిస్తే ఇష్టాలు ఒనగూర్చే 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణుదేవుడు నా యెడకూడా ప్రసన్నుడౌగాక - అని భక్తుడు వేడుకొంటున్నాడు. ఇక విష్ణు ప్రీతికి పాత్రమైన మంత్రాలు 
“ఆశ్రావయ'” 'అస్తుశౌషట్‌, 'యేయజామహే”, “ వషట్‌ అనేవి. 
విశేషం:. యజ్ఞశబ్దానికి మొదటి అర్థం 'పూజి. అనంతరం అది ఒక పెద్ద 'క్రతువు'గా రూపొందింది. 
©. యజ్ఞధరుండు పంచయజ్ఞుండు లక్షి కి । నునికిపట్టు యోగమునకు నెలవు 

సర్వమునకు నిష్టసదనంబుగా నొప్పు । వాని నాశ్రయింతు వరదు( బరము. 223 
ప్రతిపదార్థం: యజ్ఞధరు(డు= యజ్ఞమును ధరించినవాడు; పంచయజ్ఞుండు= ఐదు యజ్ఞములు - వేదపఠనం, వైశ్వదేవం, 
అతిథిపూజ, పిత్సృతర్సణం, భూతబలి కలవాడు; లక్ష్మికిన్‌= సిరికి; ఉనికిపట్టు= నివాస స్థానం; యోగమునకున్‌= యోగ విద్యకు; 
నెలవు= తావు - ఆవాసము; సర్వమునకున్‌= అంతటికీ; ఇష్టసదనంబు గాన్‌= ప్రియమైన ఇల్లుగా - అన్నిటికీ ఆస్పదమైనవాడుగా; 
ఒప్పు= వెలుగు; వానిన్‌= అతడిని - ఆ దేవుడిని; వరదున్‌= వరాలు ఇచ్చేవాడిని; పరమున్‌= పరమాత్మను; ఆ(శ్రయింతున్‌= 
శరణు పొందుతాను. 
తాత్పర్యం: విష్ణుమూర్తి యజ్ఞధారి - యజ్ఞగర్భుడు, వేదపఠనం మొదలైన ఐదు యజ్ఞాల స్వరూపం తాల్చినవాడు. 
లక్ష్మికి నివాసమైనవాడు, యోగానికీ, ఇంకా ఎన్నింటికో ఉత్తమమైన, కోరదగిన అన్నింటికీ ఆస్పదమైనవాడు, వరాలకు 
దాత - పరమాత్మ; అతడిని ఆశ్రయిస్తాను. 
క. అగమనునిం బాంథు నఖిల । జగద్ధరణపరు నమూర్తి సాగరనిభ బో 

ధ గరిష్టుం బంచకాల । జ్ఞు గుణాత్మకు నిర్గుణత్వ శోభితు( గొలుతున్‌. 224 
ప్రతిపదార్థం: అగమనునిన్‌= గమనం-నడకలేనివాడిని; పాంథున్‌= బాటసారిని (నడిచేవాడిని); అఖిల జగత్‌+భరణపరున్‌= 
మొత్తం లోకమును భరించటంలో ఆసక్తుడిని - భరించేవాడిని; అమూర్తిన్‌= ఆకారం లేనివాడిని; సాగరనిభ బోధ గరిష్టున్‌= 
సముద్రంతో సమానమైన జ్ఞానంతో మిక్కిలి గొప్పవాడిని; పంచకాలజ్ఞున్‌= ఐదు కాలాలను ఎరిగిన వాడిని; గుణ+ఆత్మకున్‌= 
గుణములు ఆత్మయందు కలవాడిని; నిర్గుణత్వ శోభితున్‌= గుణరహితతత్త్యంతో |ప్రకాశించేవాడిని; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్పర్యం: భగవల్లీలలు విచిత్రంగా ఉంటాయి. వాటిలో వైరుద్దాలు గోచరిస్తాయి - స్టూలదృష్టికి, దేవుడు నడక 

౧ = ఠా ఆం న అ 

లేనివాడయి కూడా గమనశీలిగా పాంథుడిగా భాసిస్తాడు. లోకాలు మొత్తం మోస్తూ కూడా తాను ఆకారమే లేకుండా 
ఉంటాడు. సముద్రమంత తెలివితో అందరికంటె గొప్పవాడు. ఐదు కాలాలూ తెలిసినవాడు. (ప్రాతఃకాలం, 
సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్హకాలం, సాయంకాలాలు ఆయనకు తెలుసును.) ఎట్టంటే - స్వయంగా 
ఆయన కాలస్వరూపుడు మరి! గుణగణాలకు నిలయమైనవాడూ ఆయనే - నిర్గణుడూ ఆయనే. అటువంటి 
గొప్పుదేవుడిని సేవిస్తాను. 
విశేషం: భగవద్వర్లనలోని విరోధాలన్నీ నిజానికి ఆభాసమాత్రాలు. వాస్తవాలు కావు. స్టూల దృష్టికి విరోధం. సూక్ష్మదృష్టికి ఆభాసం- 
అయథార్థం. 
క. వ్యక్తమునకు. బ్రభవం బ । వ్యక్తం బాతత్వమునకు నవల యను వచో 

యుక్తికి. బరాయణం బగు । భక్తపరాధీను భవ్య భావ్యు నుతింతున్‌. 225 
ప్రతిపదార్థం: వ్యక్తమునకున్‌= వ్యక్తమైన - (ప్రకటితమైన - కనిపించేదానికి; ప్రభవంబు= కారణం; అవ్యక్తంబు= వ్యక్తం కానిది; 
ఆ తత్త్యమునకున్‌= ఆ అవ్యక్తతత్తానికి కూడా; అవల= అటువైపు - ఆవలితనము; అను వచస్‌+యుక్తికిన్‌= అనే మాట తీరునకు; 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 597 


పరాయణంబు+అగు= ఆశ్రయమైన; భక్తపర+అధీనున్‌= భక్తులకు లోబడినవాడిని; భవ్యభావ్యున్‌= శుభమునకై భావించదగ్గవాడిని; 
నుతింతున్‌= స్తుతిస్తాను. 


తాత్పర్యం: సృష్టి వ్యక్తరూపం; దానికి మూలం అవ్యక్తం - వ్యక్తంకానిది. అయితే ఆ అవ్యక్తానికి కూడా అందక 
దానికి ఆవల ఉండేది విష్ణుతత్వం. అంత గంభీరమైనది అది. అట్టి సర్యోన్నతతత్తానికి ఆ(శ్రయమైనవాడు అయినా 
భక్తులకు మాత్రం బానిస అయిన ఆ దేవుడు శుభకామనగల ఎల్లవారికీ భావింపదగ్గ, సేవింపదగ్గవాడు. అతడిని 
స్తుతిస్తాను. 

విశేషం: విజ్ఞానశాస్త్రం, తత్త్యశాస్త్రం కలిసే స్థలాలు అక్కడక్కడా అపుడపుడు తటస్థపడుతుంటాయి. ఇక్కడ అది జరిగినట్టుంది. 
అవ్యక్తం నుండి వ్యక్తం ఉద్భవిస్తుం దంటుంది తత్త్యశాస్తం. దీనితో వైజ్ఞానికులు విభేదించరు. ఎందుకంటే అవ్యక్తం శూన్యం 
కాదు కాబట్టి. 


క జ్ఞాన ధ్యాన పరాయణు । లైన మహాత్ములు జితేంద్రియత్వ మహితు లె 

వ్వానిం బొందిన మరలరు । వాని శరణు. జొచ్చి బ్రదుకువా(డ సుకృతినై. 226 
ప్రతిపదార్థం: జ్ఞాన ధ్యాన పరాయణులు+ఐన= జ్ఞానంలో, ధ్యానంలో (మా(త్రం) ఆసక్తులయిన; మహా+ఆత్ములు= గొప్ప ఆత్మలు 
కలవారు; జిత+ఇం(ద్రియత్వ మహితులు= ఇంద్రియాలను జయించినతనంతో పూజ్యులు; ఏ వానిన్‌= ఏ దేవుడిని; పొందినన్‌= 
చేరినచో; మరలరు= తిరిగిరారో; వానిన్‌= అట్టి దేవుడిని; శరణు+చొచ్చి= శరణు - ఆశ్రయం పొంది; సుకృతిని+ఐ= పుణ్మాత్యుడనై; 
'బ్రదుకువాండన్‌= జీవిస్తాను. 


తాత్పర్యం: లోకంలో అసాధారణు లయిన మహాత్ము లున్నారు. వారికి జ్ఞానం, ధ్యానం - ఈ రెండే నిత్యకృత్యాలు. 
వారు ఇంద్రియాలను జయించి, పూజలందుకొనే గొప్పవారు. అట్టి మహాత్ములు ఏ దేవుడిని చేరి పునర్జన్మ లేకుండా 
ముక్తిని పొందుతారో - ఆ గొప్ప దేవుడిని - విష్ణుమూర్తిని పుణ్యాత్ముడనై ఆశ్రయించి జీవిస్తాను. 

నిశేషం: ఈ దేశాన వేదాంతులు కోరే చివరి దశ మోక్షం. ఆ మాటకు అర్థం ఎడబాటు - విడివడుట అని. ఎడబాటు దేనినుండి? 
జన్మ పరంపర నుండి. పునర్జన్మ లేకుండా ఉండగలగటమే ముక్తి. అది ఇక్కడి పురుషప్రయోజనాలలోకూడా చివరిది, గొప్పది. 


క లోకం బంతయు నెవ్వం । డేకాంశంబునన నిర్వహించుచు నగ్రా 
హ్యాకారుండై వెలుంగు ద । యాకరు నప్పద్మనాభు నభివర్ణింతున్‌. 227 


ప్రతిపదార్థం: ఎవ్వండు= ఏ దేవుడు; లోకంబు+అంతయున్‌= జగత్తు మొత్తాన్ని; ఏక+అంశంబునన్‌+అ= (తన) ఒక అంశం- 
భాగంతోనే; నిర్వహించుచున్‌= మోస్తూ - జరిపిస్తూ; అగ్రాహ్య+ఆకారుండు+ఐ= గ్రహించనలవిగాని స్వరూపం కలవాడై; వెలుంగు= 
ప్రకాశించునో; దయాకరున్‌= దయను చేసే (చూపే)వాడిని; ఆ+పద్మనాభున్‌= పద్మం బొడ్డునగలవాడిని - విష్ణువును; 
అభివర్లింతున్‌= బాగా పొగడుతాను. 

తాత్సర్యం: ఈ కనిపించే లోకం చాలా పెద్దది. ఇంత పెద్ద లోకాన్నంతటినీ తనలోని ఒక చిన్న అంశతోనే నడుపుతూ, 
తాను మాత్రం అగుపించకుండా, తన ఆకారాన్ని (గ్రహించటానికి వీలులేనిదానినిగా అమర్చుకొన్న ఆ 
తేజోమయుడిని, దయాశాలిని - విష్ణుమూర్తిని అభివర్షిస్తాను. 


తే. అయిదు దెటి(గులC బ్రకృతి. బంచాననముల । ననుభవించు క్షేత్రజ్ఞ సత్వాది గుణ చ 
యంబు లీల భుజించు మహత్త్వ కలితు । సంశ్రయింతు మదాత్మ ప్రసక్తి గోరి. 228 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అయిదు తెజంగులన్‌+ప్రకృతిన్‌= ఐదు విధాలయిన మూల సృష్టిని; పంచ+ఆననములన్‌= ఐదు ముఖాలతో; 
అనుభవించు క్షేత్రజ్ఞున్‌= చవిచూచే ఆత్మ స్వరూపుడిని; సత్త్య+ఆది గుణచయంబున్‌= సత్త్యం మొదలయిన గుణాల సమూహాన్ని; 
లీలన్‌= వినోదంగా, విలాసంగా; భుజించు= భక్షించు - మింగివేయు; మహత్త్య కలితున్‌= గొప్పతనంతోకూడిన వాడిని; మత్‌+ఆత్మ 
ప్రసక్తిన్‌+కోరి= నా ఆత్మయొక్క చొరబాటును అభిలషించి; సంశ్రయింతున్‌= ఆ(శ్రయిస్తాను. 
తాత్సర్యం: సృష్టికికర్త దేవుడు; దానికి భోక్త కూడా ఆయనే. తుదకు వినాశకర్త కూడా ఆయనే. పంచభూతాలతోడి 
ఈ ప్రకృతిని దేవుడు తన ఐదు ముఖాలతో అనుభవిస్తూ క్షేత్రజ్ఞుడుగా వెలుగుతున్నాడు. సృష్టిలోని జీవజాలాల 
ప్రవృత్తులకు కారణభూతాలైన సత్త్యరజస్తమోగుణాలను చివరకు ఆయనే తనలో లీనం చేసికొంటున్నాడు. అట్టి 
గొప్పతనంతో కూడిన భగవంతుడిని నా ఆత్మ ఏకాగ్రతకొరకు ఆశ్రయిస్తాను. 
నిశేషం: మన ఆరాధనలు, పూజలు, పురస్కారాలు - అన్నీ చిత్త ఏకాగ్రతకొరకు ఉద్దిష్టమైనవి. మనస్సు ఏకా(గమైతే, నరుడు 
నారాయణుడు కావచ్చునని మన తాతికుల బోధ. 
క. మతి గల సాంఖ్యులు, యోగా । న్వితులు నగుమహాత్తు లెవ్వనిం గని పున రా 

గతిలేని సుగతి వడయుదు । రతర్మ్య వైభవుని( దలంతు నప్పరమాతున్‌. 229 
ప్రతిపదార్థం: మతిగల= బుద్దిగల; సాంఖ్యులు= సాంఖ్యయోగులు - పంచభూతాలు - వాటి పంచ గుణాలు, పంచజ్ఞానేంద్రియాలు, 
పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారం, ప్రకృతి, జీవుడు మున్నగు ఇరవై ఐదు తత్తాలతోడి పరమాత్మ ధ్యానమును 
చేసేవారు; యోగ+అన్వితులున్‌= యోగవిద్యతో కూడినవారూ; అగు మహా+ఆత్ములు= ఐన గొప్ప మనస్సులు కలవారు; 
ఎవ్వనిన్‌+కని= ఏ దేవుడిని చూచి (పొంది); పునః+ఆగతి లేని= మరలి రావటం లేని; సుగతి+పడయుదురు= మోక్షాన్ని పొందుతారో; 
ఆ+పరమ+ఆత్మున్‌= ఆ పరమాత్మ - పరబ్రహ్మ స్వరూపుడిని; అతర్క్య్య వైభవునిన్‌= ఊహించరాని విభవం - సంపత్తి గలవాడిని; 
తలంతున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: బుద్దిమంతులైన సాంఖ్యయోగులూ, ఇతర యోగవిద్యాప్రవీణులూ అయిన మహాత్ములు ఏ దేవుడిని 
చేరిన పిదప, ఇక మరలిరాని ముక్తిని - పునర్ణన శ] రాహిత్యాన్ని పొందుతారో, ఆ పరబ్రహ ౩ స్వరూపుడిని, ఊహకందని 
గొప్ప వైభవముగల ఆ దేవదేవుడిని స్మరిస్తాను. 
విశేషం: సాంఖ్యమనేది ఒక యోగానికి పేరు. సంఖ్యా శబ్ద నిప్పన్నం సాంఖ్యం. ఈ యోగవిద్య సంఖ్యమీద ఏర్పడినట్టుగా ఉంటుంది. 
పంచభూతాలు - పంచగుణాలు, పంచ ఇంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనో బుద్ది అహంకార (ప్రకృతి జీవులు ఐదు- 
ఇట్టా ఈ 5%౫5= 25 తత్త్యాలతోడి శాస్త్రమిది. మనకున్న దర్శనాలలో ఒక ముఖ్యమైనది. 
క. ఇనునడుమ వెలుంగుచు సో । ముని మధ్యమునం జలత్వముం బొందని ని 

ప్పున వెలయు దీప్తి యగు వా । ని నిరంజను నంతరాత్మునిం బాటింతున్‌. 230 
ప్రతిపదార్థం: ఇను నడుమన్‌= సూర్యుడి మధ్యభాగాన; వెలుంగుచున్‌= ప్రకాశిస్తూ; సోముని మధ్యమునన్‌= చంద్రుడి నడిమి 
భాగాన; జలత్వమున్‌+పొందని= నీటితనమును చెందనివానిని; నిప్పునన్‌= అగ్నియందు; వెలయు= వెలిగే; దీప్తి+అగువానిన్‌= 
కాంతి - ప్రకాశము అయినవాడిని; నిరంజనున్‌= పరమాత్మను; అంతర్‌+ఆత్మునిన్‌= లోపలి (నరుడిని) ఆత్మయెనవాడిని; 
పాటింతున్‌= (స్మరిస్తాను) గౌరవిస్తాను. 
తాత్పర్యం: విష్ణుతత్వం తేజోమయం. విష్ణువు సూర్యుడి నడుమ వెలుగుతుంటాడు. చంద్రుడిలో కూడా విష్ణుడు 
నడుమ నిలిచి, ఆ చల్లదనానికి నీరుగాకుండా నిలిచి ఉంటాడు. నిప్పులోని వెలుగూ వైష్ణవమే. ఈ విధంగా 
సర్వ తేజస్సులకూ తేజస్సుగా నిలిచిన అంతరాత్మస్వరూపుడైన ఆ పరమాత్మను గౌరవిస్తాను. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 599 


విశేషం: సృష్టమైనదేదీ సూర్యచంద్ర అగ్నులలో నిలిచి ఉండలేదు. (స్రష్టకే (సృష్టిని చేసేవాడు బ్రహ్మ) స్రష్ట గాబట్టి విష్ణువు ఆ 
మూడు మహాతేజస్సుల నడుమ నిలిచి ఉన్నాడు. 


క, సోమార్మాగ్నిమయము( దా | రామయమును నిత్య సుస్టిరంబును నగు తే 
జోమయతత్త్వము నాత్మా । రామత్వంబున నిరంతరంబును జూతున్‌. 231 


ప్రతిపదార్థం: సోమ+అర్క+అగ్ని మయమున్‌=చంద్రుడు, సూర్యుడు, అగ్నితో నిండినదానిని; తారామయమును= నక్షత్రాలతో 
నిండినదియు; నిత్య సుస్థిరంబును+అగు= ఎల్లప్పుడూ గట్టిగా నిలిచి ఉండేదీ అగు; తేజస్‌+మయతత్త్యము= కాంతితో నిండిన 
(బ్రహ్మమును; ఆత్మ+ఆరామత్వంబునన్‌= ఆత్మయందే విహరించే శీలంతో; నిర్‌+అంతరంబును= ఎడం లేకుండా - ఎల్లప్పుడూ; 
చూతున్‌= చూస్తాను. 


తాత్సర్యం: విష్ణుతత్తం తేజోమయం. చంద్రుడిలో, సూర్యుడిలో, అగ్నిలో ఉన్నది విష్ణువే. నక్షత్రాలలోని వెలుగూ 
వైష్ణవమే - విష్ణువునకు చెందినదే. ఈ వైష్ణవతేజస్సు నిత్యమైనది, సుస్థిరమైనది కూడా. ఇట్టి ఈ కాంతిమయ 
తత్యాన్ని అంతర్‌దృష్టితో ఆత్మలోనే నిరంతరం దర్శిస్తుంటాను. 


విశేషం: ఈ దైవతత్త్యం ఎవరెన్ని విధాల వర్షించి చెప్పినా, చివరకు అనుభవైకవేద్యమే. ఎందుకంటే, మాటలకు ఆలోచనలకు 
ఎంత విస్పృతి ఉన్నా కాని, పరిమితులూ, పరిధులూ ఉన్నాయి. అవి (వాక్కు మనస్సు) చెల్లని చోటులు లోకానుభవంలోనే మనకు 
ఎదురవుతుంటాయి. ఉదా: 'బెల్లం తియ్యగా ఉంటుంది. తియ్యగా” అంటే ఏమిటి? తియ్యన ఒక రకంగా గుర్తించగలమే గాని, 
ఎదుటివానికి స్వానుభవానికి దూరంగా ఎరుకపరచగలమా? ఈ స్వల్ప విషయమే ఇట్టా ఉంటే, దైవతత్త్యం మహా దొడ్డది - 
దాని విషయం వేరే చెప్పాలా? అయినా నరుడి ప్రయత్నాలు దైవతత్త్యవర్లనలో కొనసాగుతూనే ఉన్నాయి. 


క. గుణములకు నాదియై ని । ర్లుణమ్ములకు నాద్యుండగు నరూపుని లక్ష్మీ 
ప్రణయవరు నజుని సూక్షుని(। బ్రణుతింతు. బ్రసన్ను(గా బరము సర్వగతున్‌. 232 


ప్రతిపదార్థం: గుణములకున్‌= (సృష్టిలోని) వస్తువులలోని ధర్మములకు; ఆది+ఐ= మొదలై; నిర్‌+గుణమ్ములకున్‌= గుణముల 
లేమికి కూడా; ఆద్యు(డు+అగు= మొదటివాడగు; అరూపునిన్‌= రూపంలేని వాడిని; లక్ష్మీ ప్రణయవరున్‌= లక్ష్మీదేవి ప్రేమను 
పొందినవాడిని; అజునిన్‌= పుట్టుకలేనివాడిని; సూక్షు శనిన్‌= ఆధ్యాత్మమైన వానిని; పరమున్‌= పరమాత ఇను; సర్వగతున్‌= అంతటా 
ఉండేవాడిని; ప్రసన్నున్‌+కాన్‌= అనుగ్రహించేవాడగుటకు; (ప్ర+నుతింతున్‌= బాగుగా పొగడుతాను. 


తాత్పర్యం: విష్ణుతత్త్యం విచిత్రంగా ఉంటుంది. విష్ణువు సృష్టిలోని వస్తుగత గుణగణాలు అన్నిటికీ మొదటివాడు. 
అయినా స్వయంగా గుణాతీతుడుగా గుణరహితుడుగా కూడా ఉంటాడు. ఆయనకు స్వరూపమే లేదు - అంతటా 
అన్నిటా ఉండేవాడికి ఒక్క స్వరూపం ఎట్టా ఉంటుంది మరి! అయినా విష్ణువు శ్రీలక్ష్మీప్రణయాన్ని అందుకొన్నవాడు- 
అంటే సాకారుడన్నమాట. నిరాకారుడూ అతడే; సాకారుడూ అతడే. విష్ణువు పుట్టుక లేనివాడు, ఆధ్యాత్మికమైన 
ఉనికి కలవాడు. అంతా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. పరమాత్ము డతడు. అట్టి దేవుడిని అనుగ్రహం కొరకు 
నుతిసాను. 


విశేషం: గుణాలు వ్యక్తినిష్టాలు - వ్యక్తిలో ఉండేవి. వ్యక్తి ఆత్మకు నిలయం. ఆత్మ పరమాత్మకు రూపాంతరం. కాబట్టి గుణాలకు 
ఆద్యుడే దేవుడు. పరమాత శ సర్వవ్యాపకమైనది. సర్వ ప్రాణిగతమైనది కూడా. కాబట్టి ఈ సర్వగతత్వ మున్నచోట ఏకవ్యక్తి గుణాల 
ఉనికి అసంభవం. కాగా నిర్గుణుడూ ఆయనే. ఈ విధంగా తర్కసహాయంతో ఈ విశేషణాలను సమర్హించుకొనాలి. 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కలయంగ నెల్లయెడలం । దలలును లోచనములును వదనములు నగు ని 
ర్మలు నిర్వికారు నిన్నుం । గొలిచెద సర్వైకసాక్షి గోవింద హరీ! 233 


ప్రతిపదార్థం: గోవింద!= ఓ విష్ణుమూర్తీ!; హరీ!= ఓ నారాయణా!; కలయంగన్‌= బాగుగా; ఎల్ల+ ఎడలన్‌= అన్ని ప్రదేశాలలో; తలలును= 
శిరస్సులూ; లోచనములును= కన్నులూ; వదనములున్‌= మోములూ; అగు నిర్మలున్‌= కల మలినరహితుడిని; నిర్‌వికారున్‌= వికారాలు 
లేనివాడిని; సర్వ+ఏక సాక్షిన్‌= అన్నింటికీ ఒక్కడే సాక్షిఅయినవాడిని; నిన్నున్‌= నిన్ను హరిని; కొలిచెదన్‌= సేవిస్తాను. 
తాత్పర్యం: ఓ శ్రీహరీ! నీది విశ్వరూపం. అన్ని ఎడలా నీ శీర్జాలే, నీ లోచనాలే, నీ ముఖాలే, అయినా మలిన 
మంటని వాడవు. సృష్టి నిజానికి వికృతిమయం. కాని, నీవు వికృతులు లేనివాడవు. సృష్టిసర్వస్వానికి ఏకసాక్షిగా 
నిలిచే నిన్ను సేవిస్తాను దేవా! 


క నిను నెటు(గకున్న సంసా । ర నిమగ్నత వోదు; గోచరము గావు మనం 
బునకు నఖిలేంద్రియములకు । నను నేమనువా(డ నింక నారాయణుడా! 234 


ప్రతిపదార్థం: నారాయణుండా!= ఓ నారాయణస్వామీ!; నినున్‌= సర్వవ్యాపకుడవైన నిన్ను; ఎణు(గక+ఉన్నన్‌= తెలియకుండా 
ఉంటే; సంసార నిమగ్నత= సంసారమున (కుటుంబమున) మునిగి ఉండటం; పోదు= తొలగదు; (నీవు) మనంబునకున్‌= 
మనస్సునకు గాని; అఖిల+ఇంద్రియములకున్‌= ఎల్ల ఇంద్రియాలకూ - కన్ను ముక్కు వంటివాటికి; గోచరము కావు= కనిపించవు- 
తెలియవు; ఇంకన్‌= ఇకమీదట - ఈ స్థితి ఇట్టా కొనసాగగా; ననున్‌= శక్తిీహీనుడనైన నన్ను; ఏమి+అనువా(డన్‌= ఏమి 
నిందించుకొంటాను? (నన్ను నేను ఏమని నిందించుకొనేది దేవా!) 


తాత్సర్యం: దేవా! నీ తత్త్వం గ్రహిస్తే తప్ప ఈ సంసారబంధం విడిపోదు. నీ వేమో ఎల్ల ఇంద్రియాలకు కాదు 
కదా, మనస్సుకూ కనిపించవు, తెలియరావు. ఇక నన్ను నేను ఏమనుకోవాలి? (నన్ను నేను ఏమని అనాలి!) 
విశేషం: దైవజ్ఞానం లోకజ్ఞానంకంటె భిన్నమైనది. లోకజ్ఞానానికి ఇంద్రియాలూ, మనస్సు చాలు. కాని, దైవజ్ఞాన - అవాప్తికి ఈ 
రెండూ యథాతథంగా - ఉన్నవి ఉన్నట్టుగా పనికిరావు. అందుకనే “నీవు గోచరించనందుకు నన్ను నేను ఏమనాలి?” అని నిర్వేదం 
వెలువరిస్తున్నాడు భక్తుడు. 

క. రోషము గామము రాగ । ద్వేషములును లేక భక్తి తిరమై యేకా 

న్లేషిణిగా. గొలుతు రవి । శ్లేష మనోనిలయ వృత్తి సిద్దులు నిన్నున్‌. 235 

ప్రతిపదార్థం: సిద్దులు= సిద్దిపొందినవారు; రోషమున్‌= కోపమూ; కామమున్‌= కోరికా; రాగద్వేషములును= (ప్రేమా, పగా ఇవన్నీ; 
లేక= ఉండకుండా; భక్తి= భజనభావం; తిరము+ఐ= స్థిరమై; ఏక+ఆక్షేషిణి+కాన్‌= ఒకటే (తాను) సంసక్త మౌనట్టుగా; అవిశ్లేష 
మనస్‌+నిలయ వృత్తిన్‌= విడిపోని మనస్సు అనే ఇంట ఉండటంవలన; నిన్నున్‌= పరమాత్మవైన నిన్ను; కొలుతురు= సేవిస్తారు. 
తాత్సర్యం: సిద్దిని - వాంఛితార్జాన్ని పొందినవారు మాత్రం నిన్ను చూడగలుగుతున్నారు. కొలువ గలుగుతున్నారు. 
వారు కోపం, కోరిక, (పేమ, పగ వంటి వికృత భావాలను విడిచిపెట్టి, కేవలం భక్తినే ఆశ్రయించి, నిరంతరం 
ఆ భావంనుండి బయటపడక, వారి మనస్సులనే ఇళ్ళలో కాపురముండే నిన్ను చూడగలుగుతున్నారు, సేవిస్తున్నారు. 


విశేషం: దైవతత్త్య దర్శనానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో భక్తి మార్గం సుగమం. అందరికీ అందుకొనదగ్గది. దాన్ని 
వివరించాడు ఇక్కడ. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 601 


క. ఫలములు గోరక కర్మం । బులు నడపుచు వాని విమలబోధాగ్నిహతిం 
బొలియించుచు నిర్ద్వంద్వత । నెలకొను నేకాంతిజనులు నిను గండ్రు హరీ! 236 


ప్రతిపదార్థం: హరీ!= ఓ విష్ణూ! ఫలములు= ఫలితాలు; కోరక= ఇచ్చగించక; కర్మంబులు= పనులు; నడపుచు(న్‌)= నిర్వహిస్తూ; 
వానిన్‌= ఆ ఫలితాలను - పనులవలన ఒనగూడే ప్రయోజనాలను; విమల బోధ+అగ్నిహతిన్‌= నిర్మలమైన జ్ఞానం అనే నిప్పు 
తాకిడితో; పొలియించుచున్‌= నశింపజేస్తూ; నిర్‌ద్వంద్వత= ద్వంద్వములు - సుఖదుఃఖములు, మంచి చెడులు, ప్రేమ, ద్వేషం 
వంటి సహజములైన జంటలు లేకుండటం; నెలకొను= స్థిరపడిన - ఏర్పడిన; ఏక+అంతిజనులు= చిత్త ఏకాగ్రతగలవారు; నినున్‌= 
సర్వవ్యాపివయిన నిన్ను; కండ్రు= చూస్తారు. 


తాత్పర్యం: ఓ విష్ణూ! నీ విశ్వరూప సందర్శనం కావాలంటే నరులు వారి నడతలు, ఆలోచనలు మార్చుకొనాలి. 
ఫలితాలు ఆశించకుండా పనులు నిర్వహించుకుంటూ పోయి, తుదకు ఆ కర్మఫలాలను నిర్మలజ్ఞానమనే నిప్పు 
తాకుతో హరించివేసికొని, సుఖదుఃఖాలు, ప్రేమద్వేషాలువంటి ద్వంద్వాలకు అతీతంగా ఏకా గ్రచిత్తులై నిలువగలిగిన 
ఘనులే నిన్ను దర్శించగలరు. 


విశేషం: మనవేదాంత పరిభాషలో ముక్తి, మోక్షం అనే మాటలకు జన్మరాహిత్యం తాత్పర్యం. తిరిగి పుట్టకపోవటమే - జన్మచ[క్రం 
నుండి బయటపడటమే ముక్తి. పునర్జ్దన్మలకు వాసనలు మూలమంటారు. ఆ వాసనలు కర్మఫలాలనుండి, వాటికై పడే తాపత్రయాల 
నుండి ఏర్పడుతాయట. అందుకని ఫలంతో ప్రమేయంలేకుండా, అసలు ఆ కోరికే లేకుండా కర్మనిర్వహణం చేయాలని మన 
వేదాంతశాస్తం బోధిస్తుంది. కోరిక లేకపోతే వాసన ఉండదు. వాసన లేక జన్మ లేదు. అలంకారం - రూపకం. 


క, దేహస్టు నదేహు నఖిల । దేహిసమున్‌ నిన్ను భక్తిం దెలుతురు దురిత 
వ్యూహమ్ము( బుణ్యచయము న । మోహత నిరసించు యోగిముఖ్యులు కృష్ణా! 237 


ప్రతిపదార్థం: కృష్ణా!= ఓ కృష్ణమూర్తీ! దేవా!; దేహస్టున్‌= దేహంలో ఉన్నవాడిని; అదేహున్‌= దేహంలేనివాడిని; అఖిల దేహిసమున్‌= 
అందరు దేహధారులకు - అన్ని (ప్రాణులకు సమానుడయిన వాడిని; నిన్నున్‌= విశ్వరూపివైన నిన్ను; దురిత వ్యూహమ్మున్‌= 
పాపముల సమూహమును; పుణ్యచయమున్‌= పుణ్యాల ప్రోగును; అమోహతన్‌= మోహం (తీ(వ్రకాంక్ష) లేనితనంతో; నిరసించు= 
తిరస్కరించే; యోగిముఖ్యులు= శ్రేష్ణులయిన యోగులు; భక్తిన్‌= భక్తి భావంతో; తెలుతురు= మొక్కుదురు. 


తాత్సర్యం: విష్ణువు దేహాన ఉన్నవాడు, కాని, దేహం (స్వయంగా) లేనివాడు. ఎల్ల జీవజాలమూ ఆ దేవుడికి 
సమానమే. అట్టి ఆ దేవుడిని తెలియగలవారు - (గ్రహించగలవారు మాత్రం యోగి శ్రేష్టులు. వారు పాపాలనూ 
పుణ్యాలనూ రెంటినీ తిరస్కరించి, కేవలం భక్తితో ఆ దేవదేవుడికి నమస్కరిస్తారు. 


విశేషం: ముక్తిసాధనలో తొలుత పాపపరిహారం కర్తవ్యం. తరువాత పుణ్యసంచయనం కార్యం. ఆ తరువాత, పాపపుణ్య ద్వంద్వ 
తిరస్కారం ఆచరణీయం. 


చ.  ప్రకృతియు, బుద్ధ్యహంకృతులు, భావము, భూతచయంబు, నింద్రియ 
ప్రకరము( గేశవా! భవదుపాశ్రయ భాసిత వర్తనంబు; లా 
సకలమునందు నీవును బ్రసన్నత ని; ల్తవి నీకు, నీవు వా 
నికి నిలువంగం బట్టగుట నిక్కముగా నిటులై వెలుంగవే? 238 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కేశవా!= ఓ విష్ణూ; ప్రకృతియున్‌= స్వభావమును; బుద్ది+అహంకృతులున్‌= బుద్ది, అహంకారం అనేవీ; భావమున్‌= 
మనస్సూ; భూతచయంబున్‌= ప్రాణికోటి; ఇంద్రియ ప్రకరమున్‌= ఇంద్రియాల - కన్ను ముక్కు లోనగు జ్ఞానేంద్రియాల, కాలు 
చేయి లోనగు కర్మేంద్రియాల సమూహమూ; భవత్‌+ఉప+ఆశ్రయ భాసిత వర్తనములు= నీ ప్రాపువలన (ప్రకాశించే (కలిగే) 
ప్రవృత్తులు గలవి; ఆ సకలమునందున్‌= ఆ అన్నింటియందు - (ప్రకృతి మొదలు ఇంద్రియాల వరకు గల ఎల్లవానియందును; 
నీవును= నీవు కూడా; ప్రసన్నతన్‌= అనుగ్రహంతో; నిల్తు(వు)= నిలుస్తావు - ఉండెదవు; అవి= ఆ అన్నీ - ప్రకృతి మొదలు 
ఇం[ద్రియాలవరకు గల మొత్తం; నీకున్‌= నీకూ; నీవు= విష్ణుడవైన నీవు; వానికిన్‌= ఆ అన్నింటికీ; నిలువంగన్‌= నిలుచుటకు- 
ఉండటానికి - (ప్రవర్తించటానికి; పట్టు+అగుటన్‌= ఆధారమవటంవలన; నిక్కముగాన్‌= నిజంగా; ఇటులు+ఐ= ఈ విధంగా 


అయి; వెలుంగవే?= (ప్రకాశించవా? - (ప్రకాశిస్తావు కదా! 


తాత్సర్యం: ఓ విష్ణూ! ఈ కనుపించే ప్రకృతి, కనుపించని బుద్ది, అహంకారం, మనస్సు సృష్టిలోని ప్రాణిలోకం, 
జ్ఞాన, కర్మ ఇంద్రియాలు, ఇవన్నీ నీ ప్రాపుతో నీ అదుపాజ్ఞలకు లోబడి ప్రవర్తించేవే! నిజానికి ఆ అన్నింటియందు 
ప్రసన్నుడవై నీవే నివసిస్తూ ఉంటావు. అవి నీకూ, నీవు వాటికీ పరస్పరం ఆధార - ఆధేయ భావం కలిగి ఉండటం 
వాస్తవం. ఈ విధంగా సృష్టిలోని అన్నింటా నీవు, నీలో సృష్టి సర్వస్వం - ఒదిగి ఉండటం విచిత్రం! అంతా నీవై 
(ప్రకాశిస్తున్నావు దేవా! 


విశేషం: తత్తదర్శనం జరిగితే, ద్రష్ట దృష్టి దృశ్యమూ మూడు ఒకటే అని భారతీయవేదాంతం ప్రకటిస్తుంది. ఆత్మ పరమాత్మ 
అనీ, దానికే పరబ్రహ్మ నామాంతరమనీ కొన్ని భారతీయదర్శనాల (ప్రబోధం. 


క. ఏకత్వం బన్యత్వ మ । నేకత్వము గలుగు నీ మహిమ చందం బా 
లోకింప నిపుణులగు సు । శ్లోకులకుం బరమపదము సులభము శార్‌జీ! 239 


ప్రతిపదార్థం: శార్‌జ్లీ!= ఓ విష్ణూ]; ఏకత్వంబు= ఒంటితనం - ఒకటిగా ఉండటం; అన్యత్వము= పెరతనం - మరొకటిగా 
ఉండటం; అనేకత్వము= పెక్కుతనం - ఎక్కువగా - ఒకటికంటె అధికంగా ఉండటం; కలుగు= ఉన్న; నీ మహిమ చందంబు= 
నీ గొప్పదనపు తీరు; ఆలోకింపన్‌= చూచుటకు; నిపుణులు+అగు= నేర్చరులగు; సుశ్టోకులకున్‌= మంచి కీర్తిగల వారికి; 
పరమపదము= మోక్షం; సులభము= సుఖంగా లభించేది. 


తాత్సర్యం: (ఇపుడు విష్ణుతత్త్యంలోని మరొక విశేషాన్ని వర్ణిస్తున్నాడు.) విష్ణువు ఏకత్వ మహిమ గలిగినవాడు. 
తాను తప్ప మరేదీ లేనివాడు. అతడే అన్యత్వ మహిమ గలవాడు కూడా - తాను ఇతరుడు కూడా కాగలడు. 
ఈ రెండింటితో - ఏకత్వ అన్యత్వాలతో విరాజిల్లే విష్ణుదేవుడు అనేకత్వంగలవాడూ అయినాడు. ఈ గొప్పదనపు 
తీరు చూడగల ఉత్తమనరులు కైవల్యాన్ని సులభంగా అందుకొనగలరు. 

విశేషం: వస్తువు ఒకటే అయి, ఒకటిగా అగుపడటం వింత కాదు. అది స్వత్వాన్ని కోల్పోయి, అన్యంగా అగుపించటం, అంతటితో 


ఆగక, అనేకంగా కూడా కనిపించటం తప్పక మహిమగా గుర్తించవలసిందే. అయితే ఆ గుర్తింపు పొందగలిగినవారు ముక్తిని 
పొందటానికి అర్హులే అయి ఉంటారట! 


తే.  అచరములును జరంబులు నైన భూత । సముదయంబులు మణులు సూత్రమున నున్న 
కరణి నీ యంద యున్నవి గాన సమత । నేక భక్తి నేం గోరెద నిమ్ము దేవ! 240 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 603 


ప్రతిపదార్థం: దేవా!= ఓ విష్ణూ; అచరములును= తిరుగాడనివీ; చరంబులును+ఐన= తిరుగాడెడివీ అయిన; భూత 
సముదయంబులు= ప్రాణుల సమూహాలు; నీ+అందున్‌+అ= నీయందే” - నీ లోపలే; మణులు= రత్నాలు; సూత్రమునన్‌= 
దారమందు; ఉన్న కరణిన్‌= ఉన్న విధంగా; ఉన్నవి= కలవు; కాన= కావున; సమతన్‌= సమభావాన్నీ; ఏకభక్తిన్‌= కేవలం భక్తిని, 
అనన్య భక్తిని; కోరెదన్‌= కాంక్షిస్తాను; ఇమ్ము= ఒసగుము. 

తాత్పర్యం: దేవా! సూత్రంలో మణులు నిలిచి ఉన్నట్టుగా, నీలో ఈ సృష్టిలోని చరాచర ప్రాణికోటి ఇమిడి ఉన్నది. 
కాబట్టి నీకు అవతల మరేమీ లేదు. నీవు కానిది ఏదీ లేదు. అందువలన నిన్ను నేను సమభావాన్నీ, కేవలం 
భక్తినీ అర్థిస్తున్నాను. నా అభ్యర్థనను ఈడేర్చుము ప్రభూ! 


నిశేషం: అలం: ఉపమ. 


క. _ హేతురహితుండవు, కర్తవు, । భూతస్రష్టవు, సమస్తభోక్త, వతత్త్వం 
బై తత్వము నగుదు జగ । న్నేతవు కూటస్టుండవును నీవ ముకుందా! 241 


ప్రతిపదార్థం: ముకుందా!= ఓ విష్ణూ]; హేతురహితు(డవు= కారణం లేనివాడవు; కర్తవు= చేసేవాడవు; భూత (స్రష్టవు= ప్రాణులను 
సృబించేవాడవు; సమస్త భోక్తవు= ఎల్లవాటిని భుబించేవాడివి; అతత్తంబు+ఐ= తత్త్యంగానిదై; తత్త మును+అగుదు(వు)= తత్త్యమూ 
అవుతావు; జగత్‌+నేతవు= లోకానికి అధిపతివి; కూటస్టుడవును= పరమాత్మవు కూడా; నీవు+అ!= నీవే! 


తాత్సర్యం: ఓ విష్ణూ! నీ మహిమ ఊహ కందదు. అన్నిటికి కారణమవైన నీకు కారణం లేదు. అన్నిటికీ నీవే 
కర్తవు. ప్రాణుల, భూమి నీరు వెలుగు గాలి ఆకాశాల సృష్టి చేసినవాడవు నీవే. అట్లాగే ఆ అన్నిటి భోక్తవూ నీవు. 
తత్యానివీ, అతత్త్వానివీ, సత్యానివీ, అసత్యానివీ నీవే! జగత్తుకు అధిపతివి నీవు. తుదకు పరమాత్మవూ నీవే దేవా! 


నిశేషం: తత్త శబ్దాన్ని మనం సాధారణంగా ఆంగ్లంలోని 'ఫిలాసఫీ' అనే మాటకు బదులుగా వాడుతున్నాం. వ్యుత్పత్తి దృష్టితో 
చూస్తే ఈ రెండు శబ్దాలకూ పోలికే లేదు. తత శబ్దం “తద్‌ అనే ప్రాతిపదిక మీద భావార్థంలో 'త్వ' ప్రత్యయం చేర్చగా ఏర్పడినట్టిది. 
దానికి ఉన్న అర్థం 'దాని తనము” అని. ఈ తత్త్య శబ్దాన్ని సత్యార్థంలోనూ, స్వభావార్థంలోనూ కూడా వాడుతున్నాం. ఇక ఆంగ్లంలోని 
ఫిలాసఫీ’ కి బ్ఞానాన్వేషణమని స్థూలంగా అర్థం చెప్పవచ్చును. ఇక్కడ తత్త శబ్దం సత్యార్థంలోనే ప్రయుక్తమైనది. 
సీ ద్వేష్యంబు(బ్రియ మను వేర్పాటు లేదు, భూ | తములయం దెల్లను సముండ నాకు 

భూతసంయోగంబు బుద్ధ్వహంకార యు । క్రియు గుణత్రయసంగతియును లేవు 

ప్రారంభణంబు ధర్మాధర్మములు నింద్రి । యముల పొందును విషయాబభిరతియు'. 

బరిహృతంబులు జరామరణమోక్షార్ది నై । శరణంబు వే(డెద( గరుణ నాదు 


తే. ఘ్రాణజిహ్వలు మహి నుదకమున దృక్కు। త్వక్కు దేజంబునందును వాయువునను 
శ్రోత్ర మాకాశమున( గ్రమసూత్రితముగ । బొంద జేసి గోవింద! యానంద మిమ్ము. 242 


ప్రతిపదార్థం: గోవింద!= ఓ కృష్ణా! (నాకు) ద్వేష్యంబు= ద్వేషించ దగ్గది; ప్రియము= ఇష్టమైనది; అను వేర్పాటు= అనే భేదం; 
లేదు= ఉండదు; భూతముల అందున్‌+ఎల్లన్‌= అన్ని ప్రాణులయందును; సము(డన్‌= సమానమైన భావంకలవాడను - హెచ్చుతగ్గు 
భావాలు లేనివాడను; నాకున్‌= విష్ణు భక్తుడనైన నాకు; భూత సంయోగంబు= పంచభూతాలతో - కలయిక; బుద్ది+ అహంకార 
యుక్తియున్‌= బుద్ది (మతి) 'నేను' అనే భావం, అభిమానం - వీటితోడి కలయిక; గుణత్రయ సంగతియును= సత్త్యరజ స్తమస్సు 
లనే మూడు గుణాల కూడిక; లేవు= ఉండవు; (ప్ర+ఆరంభణంబు= ప్రయత్నం - కర్మం - పని; ధర్మ+అధర్మములున్‌= 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుణ్యపాపాలూ; ఇంద్రియముల పొందు= జ్ఞాన కర్మ ఇంద్రియాలతోడి పొత్తు; విషయ+అభిరతియున్‌= ప్రాపంచిక లౌకిక 
అంశాలపట్ల ప్రీతీ; - (ఇవన్నీ) పరిహృతంబులు= పరిహరించబడినవి - తొలగించబడినవి; జరా మరణ మోక్ష+అర్థిన్‌+ఐ= 
ముసలితనం, చావులనుండి ముక్తిని కోరేవాడనై; శరణంబు వేండెదన్‌= శరణు అర్థిస్తున్నాను; కరుణన్‌= దయతో; నాదు ఘ్రాణ 
బిహ్యలు= నా ముక్కు నాల్కలు; (క్రమంగా) మహిన్‌= నేలయందు; ఉదకమునన్‌= నీటియందు; దృక్కు, త్వక్కు= చూపు, 
చర్మం (1క్రమంగా); తేజంబునందును= కాంతిలోనూ; వాయువునను= గాలిలోను; శ్రోత్రము= చెవి; ఆకాశమునన్‌= ఆకసమున; 
క్రమసూత్రితముగన్‌= వరుసగా ఏర్పరచబడినట్టుగా; పొందున్‌+చేసి= చేరేటట్టు చేసి; ఆనందము+ఇమ్ము= ఆహ్లాదాన్ని ఒసగుము. 
తాత్సర్యం: ఓ విష్ణుమూర్తీ! ఈ స్పష్టిలో నాకు పగకు గాని (పేమకుగాని, పాత్రమైన దేదీ లేదు. నేను సకల ప్రాణులయెడ 
సమభావం కలవాడను. నాకు సృష్టిలోని పంచభూతాలతో పొత్తు లేదు. బుద్ది, అహంకారం, సత్త్యరజస్తమోగుణాలూ 
లేవు. నాకు కర్మకోసం ప్రయత్నంగాని, పుణ్యపాపాలుగాని, ఇం(ద్రియాలతోడి పొత్తుగాని లేవు. లౌకికవిషయాలయెడ 
ఆసక్తీ లేదు. అన్నిటినీ వదలించుకొని, ఇప్పుడు నేను జరామరణాలనుండి విడుదలకొరకు నిన్ను వేడుకొంటూ నీ 
శరణు కోరి నీ దరి చేరాను. దయతో నా ముక్కు నాల్కలు నేలలో నీటిలో, చూపు చర్మాలు కాంతిలో గాలిలో, 
చెవి ఆకాశంలో, వరుసగా క్రమం తప్పకుండా లీనంచేసి, నాకు నిరంతరానందాన్ని ప్రసాదించుము దేవా! 


విశేషం: ఇక్కడ మోక్షార్థి లక్షణాలన్నీ ఉదాహృతాలై ఉన్నాయి. అతడు రాగద్వేషాలకు, పుణ్యపాపాలకూ అతీతుడు. లౌకిక మానవ 
లక్షణాలన్నీ పరిహరించుకొన్నవాడు. సర్వసంస్కారాలకూ, సకల వాసనలకూ విదూరుడు. 


సీ. ఇల జలంబుల జలంబులు, శిఖి శిఖి, వాయు । వున వాయు, వంబరంబునను నంబ 


రంబు, చిత్తమున. జిత్తం, బహంకృతి నహం । కృతి, బుద్ది. దగ నొది(గించి యింత 
వట్టును గూడ నవ్యక్తంబు. జేర్చి య । వ్యక్తంబు నిజభంగి యైన ద్రిగుణ 
సామ్యవ్యవస్థితి సడిసన్న( గారణ | భూత తన్మాత్రలు పొదువకుండ( 


తే.  దొలంగం బెట్టుట దొరకొనవలయు దాన । బరమమున కేవలము నగు పదము గలిగి 
యేన నీ వను నైక్యంపు టెటుక వొడము(। గాత గమనాగమనములు గ్రాయగి పోవ. 243 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిపై; జలంబులన్‌= నీళ్ళయందు; జలంబులు= నీళ్ళు; శిఖిన్‌= నిప్తునందు; శిఖి= నిప్పు; వాయువునన్‌= 
గాలియందు; వాయువు= గాలి; అంబరంబునను= ఆకాశమునందు; అంబరంబు= ఆకాశం; చిత్తమునన్‌= మనస్సునందు; 
చిత్తంబు= మనస్సు; అహంకృతిన్‌= అహంకారమునందు; అహంకృతి= అహంకారం; బుద్దిన్‌= బుద్దిని (బుద్దియందు); తగన్‌= 
సరిగా; ఒదింగించి= ఇమిడేటట్టు చేసి - తొలగేటట్టుచేసి; ఇంతవట్టును+కూడన్‌= ఈ అంతటినీ; అవ్యక్తంబున్‌= మూల (ప్రకృతిని; 
చేర్చి= చెందించి; అవ్యక్తంబు= మూల ప్రకృతి; నిజభంగి+ఐనన్‌= స్వత్వ పద్దతి - స్థితిని చెందగా; త్రిగుణసామ్య వ్యవస్థితి=మూడు 
గుణాల - సత్త్యరజస్తమస్సుల సమానత్వ స్థితి; సడిసన్నన్‌= సద్దుమణగగా; కారణభూత తన్మాత్రలు= (జగత్తు పుట్టుకకు) 
మూలమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదును; పొదువకుండన్‌= (క్రమ్మకుండగా - ఏర్పడకుండా; తొల(గన్‌+ 
పెట్టుట= ప్రక్కకు నెట్టటం; దొరకొనవలయున్‌= మొదలు పెట్టాలి; దానన్‌= అందువలన; పరమమును= ఉత్తమ గతి; కేవలమున్‌+ 
అగు పదము= ఒకటే అగు స్థానం - కైవల్య పదం; కలిగి= ఏర్పడి; ఏను+అ= నేనే; నీవు+అను= నీవు అనే; ఐక్యము+ఎయుక= 
ఒకతనమునకు (ఆత్మ పరమాత్మల ఏకత్వం) చెందిన జ్ఞానం; గమన+ఆగమనములు= రాకపోకలు - లోకానికి రావటం (జన్మ) 
లోకంనుండి పోవటం (చావు) అనే రెండు (క్రియలు; (క్రాగిపోవన్‌= నశించి పోయేటట్టుగా; పొడమున్‌+కాతన్‌= కల్గుగావుత. 


తాత్సర్యం: సృష్టి పంచభూతాలతో నేల, నీరు, వెలుగు (కాంతి), గాలి, ఆకాశం - అనే ఐదు మూల పదార్థాలతో 
ఏర్పడినది. కాబట్టి సృష్టిలో భాగమైన నరుడూ పంచభూతాత్మకమైనవాడే. కాబట్టి అతడి శరీరంలోని ఆయా మూల 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 605 


పదార్థాలకు చెందిన అవయవాలన్నీ ఆయా మూలప్రకృతిలో లీనమైపోవాలి. 'జలాలలో జలాలు” ఒదిగించటం 
అంటే నీటిలో నాలుకను లీనంచేయటం; అట్లాగే నిప్పులో నిప్పును కలుపుట అంటే, నిప్పులో చూపును ఉంచటం, 
గాలిలో గాలి - గాలిలో చర్మం; ఆకాశాన ఆకాశం - ఆకాశాన చెవి; ఈ విధంగా పంచేంద్రియాలనూ పంచ 
భూతాలలో లీనం చేయాలి. ఆ తరువాత నరుడిలో మనస్సున్నది. దానిని మనస్సుననే అణచివేయాలి. అట్లాగే 
(నరుడి) అహంకారాన్నికూడా అహంకారంలో లీనంచేయాలి. బుద్దిని బుద్దిలో కలపాలి - నశింపజేయాలి- ఈ 
విధంగా ముందు పాంచభౌతిక ధర్మాలను, ఆ పిదప - మనస్సు, బుద్ది, అహంకారాలనూ నశింపజేయాలి. ఈ 
సామగగ్రినంతటినీ మూల ప్రకృతిలోనికి చేర్చాలి. ఆ మూల (ప్రకృతికి అవ్యక్త మని పేరు. అది తన నిజస్థితిని తాను 
చెందిన తరువాత, సత రజస్తమోగుణాలూ నశిస్తాయి. అటు తరువాత, జగత్తు ఆవిర్భావానికి ఆదికారణా లయిన 
పంచతన్మాత్రలు - రూప రస గంధ స్పర్శ శబ్దాలు ఏర్పడకుండా పక్కకు నెట్టటానికి మొదలు పెట్టాలి. ఈ 
విధంగా ఈ పాంచభౌతిక స్థితినుండే మనోబుద్ది అహంకారాలనుండీ, పంచతన్మాత్రలనుండి బయటపడ్డ ఆత్మకు 
సర్యోన్నతమూ, సర్వ శ్రేష్టమూ అయిన కైవల్యపదం అందుతుంది. ఆ పదంలో ఉండగా, 'నేనే నీవు' అనే ఆత్మజ్ఞానం 
కలుగుతుంది. అపు డిక జనన మరణాలు అనే ఈ లోకాన జీవకోటికి సంభవించే రాకపోకలు (రాక - జన్మ, 
పోక - మరణం) నశిస్తాయి. 

విశేషం: ఇక్కడ పంచభూతాత్మకుడయిన పురుషుడు, కైవల్యపదం చేరే దారి చూపబడింది. ఆ మార్గాన అక్కడక్కడ మజిలీలు, 


మార్పులు జరుగుతుంటా యని కూడా తెలియవచ్చింది. ఇది పరమాత్మకు అభిముఖంగా ఆత్మ సాగించే ప్రయాణపు ఏవరాల 
సూచిక. 


క. హరియం దేనును నాయం | దరయంగా హరియు€ గలము; హరి నాకును నా 
హరి కేను ననశ్వరులము । హరిప్రసాదోదయము మహత్తర మహిమన్‌. 244 


ప్రతిపదార్హం: హరియందున్‌= విష్ణువునందు; ఏనును= నేనూ; నాఅందున్‌= నాలో; అరయంగాన్‌= పరిశీలించగా; హరియున్‌= 
విష్ణువూ; కలము= ఉన్నాము; హరి= విష్ణువు; నాకును= నరుడనైన నాకూ; ఆ హరికిన్‌= ఆ నారాయణుడికీ; ఏనును= నరుడ 
నైన నేనూ; అనశ్యరులము= నశించే స్వభావం లేనివారం; మహత్తర మహిమన్‌= మిక్కిలి గొప్పతనంతో; హరిప్రసాద+ఉదయము= 
విష్ణువు యొక్క అను[గ్రహపు పుట్టుక (కలుగుతుంది). 

తాత్సర్యం: నరుడికి నారాయణుడికీ భేదం లేని స్థితి కలిగింది. నారాయణుడిలో నేను ఉన్నాను. నాలో 
నారాయణుడు ఉన్నాడు. నా కొరకు నారాయణుడూ, నారాయణుడికొరకూ నేనూ నశించకుండా ఉంటాం. గొప్ప 
మహిమతో మాత్రమే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మానవ ప్రయత్నాలకు అన్నిటికీ అతడిలోని బుద్ది 
చైతన్యాలే కారణం. కాగా ఆ రెండు, ఏ ప్రయత్నం చేసి, ఏమి సాధించాలో సూచిస్తున్నాడు. 


తే. బుద్దియును బ్రాణమును నిన్ను! బొరయ( జేయ( । జాలు భక్తి నా కొసంగుము జలధిశయన! 
పూర్వ కర్మఫలంబులు పొందు(గాక!; । యవి బుణంబులు గడతేటుటై సుఖింతు. 245 


ప్రతిపదార్థం: జలధిశయన!= సముద్రాన పరుండేవాడా - ఓ విష్టూ!; బుద్దియును= తెలివీ; ప్రాణమును= ఊపిరీ; నిన్నున్‌+ 
పొరయన్‌+చేయన్‌+చాలు= నిన్ను పొందజేయగల; భక్తి= భక్తి భావం - కొలిచే, సేవించే స్వభావం; నాకున్‌= నరుడనైన నాకు; 
ఒసంగుము= ఇమ్ము; (అట్లే) పూర్వకర్మఫలంబులు= (ప్రాచీన (జన్మలలోని) కర్మఫలితాలు; పొందున్‌+కాక!= చెందునుగాక 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


నన్ను చేరుకోనిమ్ము; అవి= ఆ కర్మఫలాలు (చేరుట); బుణంబులు= అప్పులు; కడతేయుట+ఐ= తీరుట కాగా; సుఖింతున్‌= 
సుఖపడెదను. 


తాత్సర్యం: సముద్రాన శయనించే ఓ స్వామీ! బుద్ధినీ, చైతన్యాన్ని నిన్ను పొందుటకుగల కేవల భక్తినీ నాకు ప్రదానం 
చేయుము. నా ధీశక్తినీ, చేతనాశక్తినీ, నిన్ను చేరే మార్గాన్ని నిర్దేశించగల భక్తిభావంవైపు మళ్ళించుము. అదే విధంగా, 
నా పూర్వజన్మల కర్మల ఫలితాలు నన్ను చేరుకొనేటట్లు చూడుము. అవి ఆ విధంగా నన్ను చేరితే, ఆ ఫలితాల 
నన్నిటినీ అనుభవించి, నేను బుణవిముక్తుడనైనట్టుగా ఆనందిస్తాను. 


విశేషం: కర్మ, ఫలం అనేవి కారణకార్యాలు. కర్మకు ఫలితం ఈనాడు కాకున్నా మరొకనాడు పొంది తీరవలసిందే. అది అనివార్యం. 
లోకన్యాయం - అప్పు తీర్చటంవలె కర్మఫలమూ అనుభోక్తవ్యమే. 
తే. నిన్ను నెప్పుడు( దలంచెద; నన్ను నీవు । వత్సలు(డ వయి వీండు నావా డనంగ 

వలయు జుమ్మయ్య! మటివక వాసుదేవ! । దేవ దేవ! మునీశ్వర భావనీయ! 246 


ప్రతిపదార్థం: వాసుదేవ!= వసుదేవుడి తనయుడా!; దేవదేవ!= దేవతలకు దేవుడైనవాడా!; ముని+ ఈశ్వర భావనీయ!= 
మునిశ్రేష్ణులచేత భావించదగ్గ, స్మరించదగ్గవాడా!; నిన్నున్‌= జగన్నేతవైన నిన్ను; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; తలంచెదన్‌= స్మరిస్తాను; 
నన్నున్‌= నీ భక్తుడనైన నన్ను; నీవు= నా ఆరాధ్యదైవ మయిన నీవు; వత్సలు(డవు+అయి= దయకలవాడవై; మణివక= మరచిపోక; 
అయ్య= స్వామా!; వీడు= ఈ నరుడు; నా వాండు+అనంగన్‌+వలయున్‌+చుమ్ము= నా వాడు అనవలె సుమా! 


తాత్పర్యం: ఓ వసుదేవ తనయా! దేవసమూహానికి దేవుడా! మునీశ్వరుల భావనలలో నిలిచే స్వామీ! నేను నిన్ను 
అన్ని కాలాలలో స్మరిస్తుంటాను. నీవూ నాపై దయ గలిగి “వీడు నావాడు" అనాలి సుమా! మరవవద్దు. 


క. _ తనుం దనయంద నిలిపి పే | రనువున బుద్దికడ వెలు(గు నచ్యుతుని సనా 
తను నగ్రాహ్యునిం జిన్మయు । ననుస్మరించునది యపునరావృత్తికినై, 247 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; తనయందున్‌+అ= తనయందే; నిలిపి= ఉంచి; పేరు+అనువునన్‌= గొప్పనేర్పుతో; బుద్ధికడన్‌= 
బుద్దిచెంత; వెలుంగు+అచ్యుతునిన్‌= (ప్రకాశించే విష్ణువును; సనాతనున్‌= శాశృతుడైనవాడిని; అ(గ్రాహ్యునిన్‌= (గ్రహించరానివాడిని- 
తెలియరానివాడిని - పట్టుకొనరానివాడిని; చిత్‌+మయున్‌= జ్ఞానమయుడిని - జ్ఞానాకారుని; అపునర్‌+ఆవృత్తికిన్‌+ఐ= మరల 
రావటం (లోకంలోనికి) (పుట్టుకు లేకుండటానికై - జన్మరాహిత్యమునకై; అనుస్మరించునది= అనుస్మృతిని - నిరంతరస్మరణను 
చేయాలి. 


తాత్పర్యం: తనలో తాను ఉంటూ, గొప్పనేర్పుతో బుద్దికి సమీపాన వెలిగే శ్రీ మహావిష్ణువును, శాశ్వతమైనవాడిని, 

తెలియరాని, పట్లుకొనరానివాడిని, జానమయుడిని జన్మరాహిత్యంకొరకు (అనుస్మరించాలి. అనుస్కృతి ద్యారా 
ల Sy 

నిరంతరం ఉచ్చరిస్తూ స్మరణను గావించాలి. జపించాలి.) 

విశేషం: ధ్యానానికిగాని, జపానికిగాని, పూజకుగాని, పురస్కారానికిగాని నరుడిలో ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత ఏ సాధనలోనైనా 

అవసరమైన మానసిక స్థితి. 


క. పరమాతుని నారాయణు€ । జిరంతనుని భక్తశేముషీనిష్టా స్వీ 
కరణైకాయనుని నమ । స్మరణంబున( దలంతు నతుల షడ్విధభూతిన్‌.” 248 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 607 


ప్రతిపదార్థం: పరమ+ఆత్మునిన్‌= గొప్ప ఆత్మగలవాడిని, పరమాత్మ స్వరూపుడిని; నారాయణున్‌= విష్ణువును; చిరంతనునిన్‌= 
శాశ్వతమైనవాడిని; భక్తశేముషీనిష్టా స్వీకరణ+ఏక+అయనునిన్‌= భక్తుడి బుద్ది నిలకడ (ఏకా(గ్రత)ను స్వీకరించటం ఒక మార్గంగా 
గలవాడిని - భక్తుడి బుద్ది నిలుకడను ఒక చోటుగా చేసికొన్నవాడిని; అతులషట్‌+విధ భూతిన్‌= సాటి లేని ఆరు విధాలయిన 
ఐశ్వర్యాలుకలవాడిని; నమస్‌+కరణంబునన్‌= నమస్కారంతో; తలంతున్‌= స్మరిస్తాను. 


తాత్సర్యం: పరమాత్మ స్వరూపుడిని, నారాయణమూర్తిని, శాశ్వతుడిని, భక్తుల ఏకా(గ్రచిత్తం ద్వారా చేరదగ్గ ఉనికి 
గలవాడిని, ఆరువిధా లయిన ఐశ్వర్యాలతో భక్తుల నను(గ్రహించే దేవుడిని నమస్కరిస్తూ స్మరిస్తాను”. 


తే. అని జపించి సర్వావస్థలందు నను వి । శిష్టభక్తి ననుస్మరించిన యతండు 

సకల పాపంబులను బాసి శాంతి నొంది | యవ్యయానంద పదమున నతిశయిల్లు. 249 
ప్రతిపదార్దం: అని= పై ప్రకారంగా; జపించి= జపం చేసి; సర్వ+అవస్థలందున్‌= అన్ని స్థితులలోను - దశలలోను; ననున్‌= 
పరమాత్మనైన నన్ను; విశిష్టభక్తిన్‌= అతిశయించిన భక్తితో; అనుస్మరించిన+అత(డు= అనుస్కృతి చేసిన - నిరంతర స్మరణం 
చేసినవాడు; సకలపాపంబులను= ఎల్ల కల్మషములను; పాసి= వదలి; శాంతిని+ఒంది= శాంతిని పొంది; అవ్యయ+ ఆనందపదమునన్‌= 
నశించని ఆనందమయమైన చోటున; అతిశయిల్లున్‌= విలసిల్లును. 


తాత్సర్యం: పైన నిర్దేశించిన తీరున అన్ని స్థితిగతులలో, దశలలో మిక్కిలి భక్తితో ఈ అనుస్ఫృతిని జపించినవాడు 


ఎల్ల పాపాలనుండి ముక్తుడౌతాడు. తరువాత శాంతిని పొంది శాశ్ళతానందమయ మైన స్థితిని - ముక్తిని పొంది 
అతిశయిస్తాడు. 


విశేషం: ముక్తిప్రాప్తికి ముందు పాపపరిహారం ఒక తప్పనిసరైన అంశమన్నమాట. 


తే. వైష్ణవియుం గల్మషవ్రజధ్వంసినియును । నైన యీ యనుస్యతి ప్రాజ్ఞః డైన నజ్ఞు( 

డైన నెవ్వాండు పరియించు యజ్ఞదాన । సమయముల వాండు తతృలశతము వడయు. 250 
ప్రతిపదార్థం: వైష్ణవియున్‌= విష్ణుసంబంధీ; కల్మషవ్రజ ధ్వంసినియును= పాప సమూహాల నశింపజేసేదీ; ఐన+ఈ+అనుస్మృతి= 
అగు ఈ అనుస్మృతి స్తోత్రం; ప్రాజ్ఞుఃడు+ఐనన్‌= మహాపండితుడైనా; అజ్ఞుడు+ఐనన్‌= అజ్ఞాని - పామరుడైనా; యజ్ఞదాన 
సమయములన్‌= యజ్ఞ నిర్వహణ సమయంలో, దానంచేసే కాలంలో; ఏ+వాండు= ఏ నరుడు; పఠియించున్‌= చదువునో; వాండు= 
ఆ నరుడు; తద్‌+ఫలశతము+పడయున్‌= వాని ఆ యజ్ఞము యొక్క దానము యొక్క ఫలితాల నూటిని - నూరు ఫలితాలను 
పొందుతాడు. 


తాత్పర్యం: ఈ అనుస్కృతి స్తోత్రం విష్ణుసంబంధి. పాపపుంజాన్ని ధ్వంసం చేస్తుంది. మహా పండితుడుగాని, 
పామరుడుగాని - ఎవడైనా ఈ అనుస్కృతిని యజ్ఞసమయానగాని, దానంచేసే టప్పుడుగాని, పఠిస్తే అతడికి 
ఆ యజ్ఞఫలంగాని, దానం ఫలంగాని నూరింతలు లభిస్తుంది. 
విశేషం: యజ్ఞం చేయడం, దానంచేయడం గొప్పపనులు. వ్యయప్రయాసలు కొల్లలుగా వాటి నిర్వహణలో ఎదురౌతాయి. అటువంటి 
యజ్ఞఫలితాలు, దాన ఫలితాలూ నూరురెట్టు అధికంగా లభించాలంటే మాత్రం కేవలం అనుస్మృతి పఠనం చాలును. అంతటిది 
దాని మహిమ! 
క. సురపితృపూజలం బావక । పరిచర్యలయందు నన్ను భక్తి. దలంచుచుం 

బరమనియతి నివ్వాక్యో | త్మరము( బరించిన యతండు గను. బుణ్యగతిన్‌. 251 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: సురపితృపూజలన్‌= దేవతల, పితరుల, పితృదేవతల పూజాసందర్భాలలో; పావక పరిచర్యలయందున్‌= అగ్ని 
సేవలయందు, అగ్ని కార్యాలలో, హోమాలు, యజ్ఞాలలో; నన్నున్‌= శ్రీ మహావిష్ణువునైన నన్ను; భక్తిన్‌= భక్తితో; తలయయచున్‌= 
స్మరిస్తూ; పరమనియతిన్‌= గొప్ప నియమంతో; ఈ+వాక్య+ఉత్కరమున్‌= ఈ మాటల (స్తోత్రంలోనివి) ప్రోగును; పఠించిన+అతండు= 
చదివినవాడు; పుణ్యగతిన్‌= పుణ్యసిద్దిని; కనున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: ఈ అనుస్కృతిని దేవతాపూజలలో, వ్రతాలలో, పితృదేవతల తర్పణ సమయాలలో, అగ్నికార్యాలలో 
విష్ణుభక్తితో, నియమపాలనతో, ఎవరు చదువుతారో, వారు పుణ్యసముపార్దన చేయగలుగుతారు. 


ag) 


విశేషం: ఇక్కడ కూడా ఆయా పూజావ్రతాదుల ఫలితాలు సిద్దించిన తరువాత, అదనంగా పుణ్యార్ణనకు ఈ అనుస్కృతి పఠనం 
కారణమౌతుంది. 


క. వినుపించునది యనుస్యతి । నను భక్తిం గొలుచు బహుజనముల కమావా 
స్యను బున్నమ బారసిని స । వినయంబుగ దాననెల్ల విభవము గలుగున్‌. 252 


ప్రతిపదార్థం: ననున్‌= విష్ణువునైన నన్ను; భక్తిన్‌= భక్తితో; కొలుచు బహుజనములకున్‌= సేవించే పెక్కు ప్రజలకు; అమావాస్యను= 
అమావాస్యనాడు; పున్నమన్‌= పున్నమినాడు; బారసిని= ద్వాదశినాడు; సవినయంబుగన్‌= వినయంతో - అణకువతో; అనుస ఖ్రతిన్‌= 
ఈ అనుస్మృతి స్తోత్రమును; వినిపించునది= వినిపించాలి; దానన్‌= అట్టు వినిపించటంవలన; ఎల్ల విభవము= సర్వసంపద; 
కలుగున్‌= సిద్దిస్తుంది. 


తాత్పర్యం: ఈ అనుసృతి స్తోత్రాన్ని సామాన్యులయిన జనసమూహాలకు, నన్ను భక్తితో సేవించేవారికి, అమావాస్య, 
పున్నమి, ద్వాదశి తిథులలో వినిపించాలి. ఈ మూడు తిథులు ఈ అనుస్మృతి శ్రవణానికి యోగ్యమైనవి. అట్లా 
వినిపించటంవలన, వినుటవలన సకలసంపదలు సిద్దిస్తాయి. 


విశేషం: ఈ దేశాన వివేకం మాట ఎట్టా ఉన్నా, విద్య అక్షర రూపమైనది, అందరికీ అందుబాటులో ఉండేది గాదు. స్వయంగా 
చదువలేని ఆ అధికసంఖ్యాకజనుల పుణ్యాన్ని ఉద్దేశించి, ఈ “వినిపించే” కార్యక్రమం వివరించబడినది. 
క. జనము లనుస్మ్యతి( జదువంగ | విని మైక్కిన యంత్యజునకు విశ్రుతగతి గ 

ల్లు ననిన సద్ధక్తి జపిం । చిన యుత్తమజాతిజునకు( జెప్ప(గ నేలా? 253 


ప్రతిపదార్థం: జనములు= భక్తజనులు; అనుస్మృతిన్‌= అనుస్మృతి స్తోత్రాన్ని; చదువంగన్‌= పఠిస్తూ ఉండగా; విని= ఆలకించి; 
మొక్కిన= నమస్కరించిన; అంత్యజునకున్‌= చివరి కులమువాడికి; విశ్రుతగతి= పుణ్యగతి; కల్లున్‌+అనినన్‌= సిద్దిస్తుందనగా; 
సత్‌+భక్తిన్‌= మంచిభక్తితో; జపించిన= జపంచేసిన; ఉత్తమ జాతిజునకున్‌= (శ్రేష్టకులంలో పుట్టినవాడికి (కలిగే పుణ్యగతిని గూర్చి); 
చెప్పంగన్‌+ఏలా?= చెప్పటం ఎందుకు? (అనవసరం అని తాత్పర్యం. ఎంతో గొప్ప ఫలితం తప్పకుండా సిద్దిస్తుంది అని భావం.) 


తాత్పర్యం: ఈ అనుస్మృతి పఠన (శ్రవణ మహిమ గొప్పది. భక్తజనులు పరిస్తుండగా, ఈ అనుస్కృతిని విని 
నమస్కరించిన చండాలుడికే పుణ్యగతి గలుగుతుంది. అటువంటప్పుడు, ఇక ఈ అనుస్కృతిని భక్తితో జపించే 
ఉత్తమజాతి నరుడికి కలిగే ఫలితాన్ని గురించి వేరే చెప్పటమెందుకు? (తప్పక గొప్ప ఫలితాన్ని వారికి అందిస్తుంది- 
ఈ అనుస్కృతి పఠనం). 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 609 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. సంస్కృతంలో 'కైముతిక' న్యాయమని ఒకటుంది. 'కిమ్‌+ఉత' అనే శబ్దాలతో ఏర్పడ్డది ఆ న్యాయం. 
ఇది లోకవ్యవహార జన్యమయినమాట. జనవ్యవహారంలోని “పెద్ద ఏనుగులనే పరుగెత్తించే ఆ గాలివేగంలో ఇక దోమల సంగతి 
చెప్పేదేమిటి?” - వంటి మాటలు ఈ న్యాయానికి మూలం. 'కిమ్‌+ఉత' అంటే “ఇంకేమిటి?” (చెప్పేది) అని తాత్పర్యం. ఈ 
పద్యంలోని 'చెప్పగనేలా?' అనే మాట అట్టిది. అంత్యజుడికే పుణ్యగతి కల్లుతుంటే ఇక అ(గ్రజుడి సంగతి చెప్పగనేలా? - అని 
వైముతికన్యాయం అన్వితమై ఉన్నది. 
ఆ. అఖిల కర్మఫలము నంతవంతంబు మ । ద్ధక్తులకు ననంతపదము గలుగు 

నట్టు లగుటం దలపు మమర మునీంద్ర! ని । న్నది మదీయపదమహార్థిం జేయు. 254 
ప్రతిపదార్థం: అమరముని+ఇందద్ర!= దేవబుషికశ్రేష్టా!; అఖిల కర్మ ఫలమున్‌= మొత్తం కర్మయొక్క ఫలితం కూడా; 
అంతవంతంబు= చివర - తుది కలిగినది - ముగిసిపోయేది; మత్‌+భక్తులకున్‌= నా భక్తులకు; అనంత పదము= చివర తుదిలేని 
స్థానం - ముగిసిపోని ప్రయోజనం - ముక్తి; కలుగున్‌= సిద్దించును; అట్టులు+అగుటన్‌= ఆ విధంగా అగుటను నా భక్తులకు 
మాత్రం అనంతపదప్రాప్తి జరుగుటను; తలయపుము= స్మరించుము; అది= ఆ స్మరణం; నిన్నున్‌= దేవర్షివైన నిన్ను; మదీయ 
పదమహా+అర్థిన్‌+చేయున్‌= నాకు చెందిన స్థానానికి, నా సాన్నిధ్యానికి గొప్ప యాచకుడినిగా చేస్తుంది-నా సాన్నిధ్యాన్ని కోరు 
కుంటావు. 
తాత్సర్యం: ఓ దేవమునీ! లోకాన ఎల్ల కర్మల ఫలితాలూ చివరకు ముగిసిపోయేవే! అయితే నా భక్తులకు మాత్రం 
ఈ అనుస్మృతి జపకర్మవలన ఫలితం ముగింపులేని పదమును-ముక్తిని కలిగిస్తుంది. ఆ విషయం నీవు 
స్మరించుకొంటే, నీవూ నా సాన్నిధ్యాన్ని కోరే పరమభక్తుడవుగా మారిపోతావు. 


క జ్ఞానము గేవలకృప న । జ్ఞానికి నుపదేశ విధి. బ్రజనితము సేయం 

గా నది సకలధరిత్రీ | దానంబునకంటె నధికతరఫలద మగున్‌. 255 
ప్రతిపదార్థం: కేవలకృపన్‌= ఒక్కదయతో - దయతో మా(త్రమే; అజ్ఞానికిన్‌= జ్ఞానం లేనివాడికి; జ్ఞానము= జ్ఞానం - దేవుడిని- 
ముక్తిని గురించిన తెలివిని; ఉపదేశ విధిన్‌= బోధించటంతో; ప్రజనితము+చేయంగాన్‌= కలిగినదిగా చేయగా, కల్గించగా, 
కలిగించినచో; అది= ఆ ఉపదేశ (క్రియ; సకలధరి(త్రీదానంబునకంటెన్‌= భూమినంతా దానంచేయటం కంటె; అధికతర ఫలదము+ 
అగున్‌= ఎక్కువ ఫలితం ఇచ్చునది జౌతుంది. 
తాత్సర్యం: కేవలం దయతో అజ్ఞానికి జ్ఞానాన్ని బోధించి, అతడిలో దేవునిగూర్చిన మోక్షాన్ని గూర్చిన, తెలివితేటలను 
ఏర్పరచగలిగితే. ఆ జ్ఞానబోధ గొప్ప దానంగా పరిణమిస్తుంది. ఆ విధంగా జ్ఞానదానం చేస్తే, ఆ దానంవలన 
ఫలితం, మొత్తం నేలను దానం చేయగా వచ్చే ఫలితాన్ని మించి ఉంటుంది. 


విశేషం: అట్లా కాకుండా వ్యావహారికార్థంలోనయినా, జ్ఞానం ఇతర సకలకార్యకలాపాలకు మూలం. కాబట్టి జ్ఞానదానం ఇతర 
దానాలను మించినదే. 


క. కావున నీకే. జెప్పిన । యీ విధ మంతయును శుద్దహృదయులకు. గృపా 
శ్రీ వలయం జెప్పుమీ! పు | ణ్యావహశీలురకు సులభమగు సర్వంబున్‌. 256 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి - జ్ఞానదానం అన్ని దానాలకంటె మిన్న కాబట్టి; నీకున్‌= నా భక్తుడవైన నీకు; ఏన్‌= నేను; 
చెప్పిన+-ఈ విధము+అంతయును= తెలిపిన ఈ విధానం సర్వమూ; శుద్దహృదయులకున్‌= నిర్మలమైన హృదయం కలవారికి; 
కృపాశ్రీ వెలయన్‌= దయ అనే సంపద స్పష్టపడగా; చెప్పుమీ!= ఎరిగింపుమా!; పుణ్య+ఆవహశీలురకున్‌= ధర్మమును స్వీకరించే 
స్వభావంగలవారికి; సర్వంబున్‌= అంతయూ; సులభము+అగున్‌= సుఖంగా పొందదగింది అవును. 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: జ్ఞానదానం సర్వదానాలనూ అతిశయిస్తుంది కాబట్టి ఓ దేవమునీ! నేను నీకు ఉపదేశించిన ఈ 
అనుస్ఫృతి జపవిధిని మొత్తాన్ని, పవిత్ర హృదయులయిన భక్తులకు నీలోని దయాగుణం ప్రకటితమయ్యే విధంగా 
తిరిగి బోధించుము. ధర్మస్వభావంగల వారికి అంతా సులభసాధ్యమే అవుతుంది. 


తే. అశ్వమేధ సహసంబు లాచరించి । పడయరాని మహోన్నత పదము నస్మ 

దీయ భక్తిరసైక పరాయణుండు | వడయనేర్దు సుకరముగ బ్రహ్మపుత్ర! 257 
ప్రతిపదార్థం: బ్రహ్మపుత్ర!= బ్రహ్మతనయుడా! - నారదమహర్షీ అశ్వమేధ సహ(స్రంబులు= అశ్వమేధం అనే యజ్ఞాలు వేలు; 
అచరించి= చేసి; పడయన్‌+రాని= పొందరాని; మహా+ఉన్నత పదమున్‌= గొప్ప ఉత్తమ స్థితిని; అస్మదీయ భక్తిరస+ఏకపరాయణుండు= 
నా భక్తిభావమున మాత్రము ఆసక్తుడైనవాడు; సుకరముగన్‌= సులభంగా; పడయన్‌+నేర్చున్‌= పొందగలడు. 


తాత్పర్యం: ఓ బ్రహ్మమానసపుత్రా! నారదమహర్షి! వేలకొలదిగా అశ్వమేధయజ్ఞాలు చేసి కూడా పొందజాలని 
పరమపదాన్ని, కేవలం నా భక్తియందు ఆసక్తుడైన నరుడు సులభంగా అందుకొనగలుగుతాడు. 


నిశేషం: యజ్ఞ నిర్వహణం కంటె చిత్తశుద్దిగల విష్ణుభక్తి మిన్న. 


సీ, అని చెప్పె నిట్టు లయ్యనిమిష మునిపతి । యడుగంగ శంభు డెయ్యది సమాద 
రంబున నెటింగించె రాజవంశోత్తమ! । తెల్లంబుగా నది యెల్ల నీకు 
జెప్పితి; నేకాగ్రచిత్తుండవై పర | మాతు న న్నారదునట్ల భక్తి 
సంభృత శ్రద్ధానుషంగ తాత్పర్యంబు । తో దలంపుము కృతార్థుండ వగుదు; 


తే. పరమ వరద రహస్యానుభావ పూజ్య । మానమూర్తి యనుస్యతి దీనిజపము 
బుద్ది. బెనుచు, దుఃఖంబుల. బోవ ద్రోచు, । బంధముల. బాపు, నిత్యశుభంబు నొసంగు. 258 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పెన్‌= ఉపదేశించాడు (ఈ మాట పూర్వపద్యంతో అన్వయిస్తుంది); రాజవంశ+ఉత్తమ!= 
క్షత్రియ కులంలో శ్రేష్టుడా! ఓ ధర్మరాజా!; ఇట్టులు= ఈ విధంగా; ఆ+అనిమిష మునిపతి= ఆ దేవముని శ్రేష్టుడు - నారదుడు; 
అడుగంగన్‌= అర్థించగా; శంభు(డు= శివుడు; సమ్‌+ఆదరంబునన్‌= మంచి (ప్రమభావంతో; ఏ+అది= ఏది; ఎజింగించెన్‌= 
తెలియజేశాడో; అది+ఎల్లన్‌= అది అంతా; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; నీకున్‌= చెప్పకోరిన నీకు; చెప్పితిన్‌= తెలియజేశాను; ఏక+అ(గ్ర 
చిత్తుండవు+అయి= లగ్నమయిన మనస్సు కలవాడవయి; ఆ+నారదుని+అట్టు+అ= ఆ నారదుడివలెనే; పరమాత్మున్‌= 
పరబ్రహ్మమును; భక్తి సంభృత (శ్రద్దా+అనుషంగ తాత్సర్యంబుతోన్‌= భక్తితో నిండిన (శ్రద్దతో కూడిన ఆసక్తితో; తలంపుము= 
స్మరించుము, ధ్యానించుము; కృత+అర్జుండవు+అగుదు(వు)= నెరవేరిన ప్రయోజనం కలవాడవు కాగలవు; పరమ= గొప్ప; వరద= 
వరాలిచ్చెడి; రహస్య+అనుభావ= గోప్యమైన శక్తిగల; పూజ్య= ఆరాధనకు అర్హమైన; మాన= గౌరవంగల; మూర్తి= స్వరూపంకలది; 
అనుస్మృతి= అనుస్మృతి స్తోత్రము; దీని జపము= ఈ అనుస్మృతియొక్క జపం; బుద్దిన్‌+పెనుచున్‌= తెలివిని పెంచును; 
దుఃఖములన్‌+పోవన్‌+(త్రోచున్‌= కష్టములను వెడలగొట్టుతుంది; బంధములన్‌+పాపున్‌= (భవ) బంధాలను, సంసారపు 
ముడులను తొలగిస్తుంది; నిత్యశుభమున్‌*ఒసంగున్‌= ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తుంది. 


తాత్సర్యం: క్షత్రియవంశశ్రేష్టుడవైన ఓ ధర్మనందనా! ఆ దేవర్షి నారదుడు అర్థించగా, భగవంతుడైన విష్ణుమూర్తి 
దేనిని ఆదరంతో తెలియజేశాడో, ఆ అనుస్ఫృతిని స్పష్టంగా నీకు ఎరుకపరిచాను. నీవు కూడా నారదమహర్షివలె 
ఏకా(గ్రచిత్తంతో, భక్తి భరితమైన (శ్రద్ధాసక్తులతో ఆ పరమాత్ముడిని అనుస్మరించుకొనుము. నీ కోరిక ఈడేరుతుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 611 


ఈ అనుస్కృతి గొప్ప స్తోత్రమం(త్రం. వరాలను ఈయగల శక్తిగలది. గోప్యమైన సామర్థ్యం గలది. ఆరాధనకు 
అర్హమైన రీతిలో జపించటానికి వీలైన ఆకారంతో ఉన్నది. దీనిని జపిస్తే నరుడి బుద్ది పెరుగుతుంది, దుఃఖాలు 
తొలగిపోతాయి, సంసారబంధాలు తెగిపోతాయి. నిరంతరం శుభం కలుగుతుంది”. 


క అని భీష్ముం డుపదేశిం । చిన విని యానందభరిత చిత్తుండై పాం 
డు నృపాత్మజు( డప్పుణ్యా | త్మునకుం బ్రణమిల్లె వినయమున( దనువొప్పన్‌. 259 


ప్రతిపదార్దం: అని= పై విధంగా; భీష్ముండు= భీష్మపితామహుడు; ఉపదేశించినన్‌= బోధించగా; పాండు నృప+ఆత్మజుండు= 
పాండురాజు కొడుకు - ధర్మరాజు; విని= ఆలకించి; ఆనందభరిత చిత్తుండు+ఐ= ఆనందంతో నిండిన మనస్సుకలవాడై; 
వినయమునన్‌= అణకువతో; తనువు+ఒప్పన్‌= శరీరం ప్రకాశించగా; ఆ+పుణ్య+ఆత్మునకున్‌= ఆ ధర్మస్వరూపుడికి - 
సర్వధర్మవేత్త అయిన పితామహుడికి; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు. 


తాత్పర్యం: ఈ విధంగా విష్ణుదేవప్రోక్రమైన అనుస్కృతిని, దాని మహిమను ధర్మస్వరూపుడైన భీష్ముడు 
ఉపదేశించగా, ఆలకించిన ధర్మరాజు ఆనందభరిత మనస్కుడై, వినయంతో వంగి భీషా శ్రచార్యుడికి నమస్కరించాడు. 


విశేషం: నమశ్ళబ్దం 'నమి ధాతు జనితం. దానికి 'వంగుట” అర్థం. వినయాన్ని తెల్పుతూ వంగడమే నమస్కారం. అయితే 
అనుష్టానంలో, ఆచరణలో వంగడంతో పనిలేకుండానే చేతుల జోడింపుకై ఈ నమశళ్ళబ్దం పరిమితమై పోయింది. 


వ. ఇట్లుప్రణామంబు సేసి యాధరణీవరుండు గురుపితామహుతో 'మోక్షమార్గ బోధన ప్రపంచం బుపదేశింపవే?' 
యని యడిగిన నతండు వార్షే యాధ్యాత్మం బను నితిహాసంబుగల 'దా తంత్రంబు నీయడిగినదియైయుండు” 
నని పలికి “వినుము వార్షేయ నామధేయుం డగువాండు. 260 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రణామంబు+చేసి= నమస్కారంచేసి; ఆ ధరణీవరుండు= ఆ రాజు - ధర్మరాజు; 
కురుపితామహుతోన్‌= కురువంశపు తాతతో - భీష్ముడితో; మోక్షమార్గ బోధన ప్రపంచంబు= ముక్తిమార్గంయొక్క జ్ఞాన విసృృతి- 
ముక్తిని చేరే దానిని గూర్చిన అధిక జ్ఞానం; ఉపదేశింపవే?+అని= బోధించవే? అని; అడిగినన్‌= అర్థించగా; అతండు= ఆ భీష్ముడు; 
వార్చే య+అధి+ఆత్మంబు+అను+ఇతిహాసంబు= వార్షే యాధ్యాత్మం అనే వృత్తాంతము; కలదు= ఉన్నది; ఆ తంత్రంబు= ఆ 
విషయం; నీ+అడిగినది+ఐ+ఉండున్‌= నీవు అర్థించినదై ఉంటుంది - నీ కోరికకు సమాధానంగా ఉంటుంది; అని పలికి= అని 
చెప్పి; వినుము= ఆలకించుము; వార్డే య నామధేయుండు+అగువాండు= వార్డే యుడు అనే పేరుగలవాడైన ఒకడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా వినయంతో భీష్ముడికి నమస్కరించి, తనకు మోక్షమార్గాన్ని ఉపదేశించుమని 
అర్థించాడు. అప్పుడు ఆ పితామహుడు, “వార్ష యాధ్యాత్మము” అనే ఇతిహాసమొకటి ఉన్నది. అది నీ (ప్రశ్నకు 
కోరికకు సమాధానంగా ఉపయుక్తమౌతుంది. విను మంటూ (ప్రారంభించాడు. 
భీష్కుండు ధర్మజున కధ్యాత్మ విద్యా ప్రకారం బెటింగించుట (సం. 12-203-1,2) 
క మానితముని యొకండు సుఖా । సీనుండై యున్న నతని శిష్యుడు వినయం 
బూని నిలిచి “మోక్షము తెరు । వానతి యీవే దయామయా! నా'కనుచున్‌. 261 


ప్రతిపదార్థం: (వార్షేయ నామధేయుడైన) మానితముని+ఒకండు= గౌరవించబడ్డ బుషి ఒకరు; సుఖ+ఆసీనుండు+ఐ= సుఖంగా 
కూర్చున్న వాడై; ఉన్నన్‌= ఉండగా; అతని శిష్యుండు= ఆ బుషి శిష్యుడు; వినయంబు+ఊని= అణకువతో; నిలిచి= నిలబడి; 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 
దయామయా!= దయతో నిండినవాడా!; నాకు= నీ శిష్యుడనైన నాకు; మోక్షము తెరువు= ముక్తియొక్క మార్గం; ఆనతి+-ఈవే?= 
(తెలియ జెప్పవా) ఆజ్ఞ ఈయవా? - సాధికారంగా వక్కాణించవా?; అనుచున్‌= అంటూ. 


తాత్సర్యం: వార్షే యుడు అనే పేరుగల గౌరవాస్పదముని ఒకడు సుఖంగా కూర్చొని ఉన్నప్పుడు, అతడి శిష్యు 
డొకడు అణకువతో లేచి నిలబడి, 'ఓ దయామూర్తీ! గురుదేవా! నాకు మోక్షమార్లాన్ని ఉపదేశించవా?” అని అంటూ. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. పాదములకుం బ్రణమిల్లినం బ్రబోధమహితాత్ముం డగు నమ్మహాత్ముండు. 262 


ప్రతిపదార్థం: పాదములకున్‌= కాళ్ళకు; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా; ప్రబోధమహిత+ఆత్ముండు+అగు= గొప్పజ్ఞానంతో 
థి లా By 
పూజ్యమైన మనస్సుకలవాడగు; ఆ+మహా+ఆత్ముండు= ఆ గొప్పముని. 


తాత్పర్యం: ఆ శిష్యుడు మోక్షానికి మార్గదర్శనం చేయుమంటూ ఆ వార్షే యముని కాళ్ళకు నమస్కరించాడు. 
గొప్పుజ్ఞాన నిధియెన ఆ మునీశ్వరుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. “భక్తి గలవు నాకు బ్రజ్ఞాన ఘను(డ; వ । ట్లవుట నీవు యోగ్యుండవు కుమార! 

సదుపదేశమునకు సమవధానుండవై । వినుము నాదువాక్యవృత్తి తెజి(గు.' 263 
ప్రతిపదార్థం: కుమార!= పుత్రా! నాకున్‌= నా యెడ; భక్తి+కలవు= భక్తి కలవాడవు; ప్రజ్ఞాన ఘను(డవు= ఎక్కువ జ్ఞానంతో 
గొప్పవాడవు (శరీరంతో కాదు); అట్టు+అగుటన్‌= ఆ విధంగా అగుటవలన - నీకు భక్తి జ్ఞానం రెండూ ఉండటంవలన; 
సత్‌+ఉపదేశమునకున్‌= మంచి ఉపదేశానికి - జ్ఞానబోధనకు; యోగ్యుండవు= అర్హుడవు; సమ్‌+అవధానుండవు+ఐ= మంచి 
ఏకాగ్రత కలవాడవై; నాదు వాక్యవృత్తి తెజంగు= నా యొక్క మాటల భావాల తీరు - నా మాటల తాత్పర్యం; వినుము= 
ఆలకించుము. 
తాత్సర్యం: కుమారా! నీవు నా యెడ భక్తిగలవాడవు, జ్ఞానసంపన్నుడవు కూడా. కాబట్టి నీవు మంచి జ్ఞానబోధకు 
అర్హమైనవాడవు, ఏకా(గ్రచిత్తంతో నేను చెప్పేమాటల భావాలను (గ్రహించుము”. 
విశేషం: విద్యార్థికి గురుడియెడ భక్తి, జ్ఞానమంటే ఆసక్తీ - రెండూ కావాలి. అతడే జ్ఞానదానానికి యోగ్యుడు. 
వ. అని పలికి యిట్లనియె. 264 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అని, ఈ విధంగా చెప్పాడు. 
తే. _ “కాలచక్రంబు నిరవధికంబు; దీని । సర్గములు( బ్రకయంబులు( జనుచునుండు6 

బ్రకయమున( బరమాత్ముండు ప్రకృతి. బొంది । యఖిలమును సృజియించు€ గల్పాదియందు. 265 
ప్రతిపదార్థం: కాలచక్రంబు= కాలం అనే చక్రం; నిర్‌+అవధికంబు= అవధి హద్దు - ఎల్ల లేనిది; దీని సర్గములున్‌+(ప్రళయంబులున్‌= 
ఈ కాలచక్రం యొక్క సృష్టులు - పుట్టుకలు, నాశనములు కూడా; చనుచున్‌+ఉండున్‌= వెళ్ళుతూ - నడుస్తూ ఉంటాయి- 
సృష్టిలయాలు జరుగుతుంటాయి; పరమ+ఆత్ముడు= పరమాత్మ అనేవాడు - చావు పుట్టుకలు లేనివాడు; ప్రళభయమునన్‌= 


(ప్రళయ- వినాశకాలాన; ప్రకృతిన్‌+పొంది= స్వభావం చెంది; కల్ప+ఆదియందున్‌= సృష్టి ఆది - మొదలునందు; అఖీలమును= 
అంతటిని; సృజియించున్‌= పుట్టిస్తాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 613 


తాత్సర్యం: ఈ కాల మనేది చక్రం వంటిది. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దీనికి అవధిలేదు, అంతంలేదు. 
ఈ కాలచ(క్షభ్రమణంలోనే సృష్ట్ణులూ ప్రళయాలూ ఏర్పడుతూ ఉంటాయి. ప్రళయకాలంలో పరమాత్మ మాత్రం 
స్వభావంతో నిలిచి, మళ్ళీ సృష్టిప్రారంభాన అంతటిని అన్నిలోకాలను - భూతాలను కల్పిస్తూ ఉంటాడు. 
విశేషం: సృష్టి అంతా నష్టమౌతుంది ప్రళయాన. పరమాత్మ సృష్టి వస్తువు కాదు కాబట్టి తనకు నష్టి ఉండదు. 
తే. భూతజాలంబుతో మునిపుంగవులును । దోంచి మును ప్రకయంబున( దో. పడంగి 

చనిన సర్వవేదంబులు శాస్త్రములును । బడసి రద్దేవు దివ్యానుభావమునను. 266 
ప్రతిపదార్థం: మును= పూర్వం; భూతజాలంబుతోన్‌= (ప్రాణులసమూహాలతో; మునిపుంగవులును= బుషిశ్రేష్టులు కూడా; 
తోంచి= కలిగి; ప్రళయమునన్‌= ప్రళయకాలాన - సర్వమూ నశించే సమయాన; తోథు+అడంగి= తోచుట - కలుగుట - పుట్టుట 
నశించి; చనినన్‌= పోగా; ఆ+దేవు దివ్య+అనుభావమునను= ఆ దేవుడి యొక్క (విష్ణువుయొక్క) దివ్య శక్తివలన; సర్వవేదంబులు= 
ఎల్ల వేదాలూ; శాస్తములును= ఎల్ల శాస్త్రాలూ; పడసిరి= పొందారు. 
తాత్సర్యం: పూర్వం బుషులూ మునులూ కూడా ఇతర ప్రాణసమూహాలతోపాటే సృష్టి ఆదిలో పుట్టారు. అయితే 
ప్రళయకాలాన ఇతర సృష్టితోపాటు వారూ నశించారు. అయితే ఆ దేవుడి దివ్యశక్తివలన ఎల్లవేదాలూ అన్ని శాస్త్రాలూ 
తిరిగి పొందారు వారు. 


క _ న్యాయా ద్యనేక తంత్రము । లా యంచితమతు లొనర్హి యఖిల జనాను 

ష్లేయాచారములు' బరి । జ్లేయములుగ విశదభంగిం జేసిరి పుత్రా! 267 
ప్రతిపదార్థం: పుత్రా!= ఓ కుమారా! శిష్యా; ఆ+అంచితమతులు= ఆ ఒప్పిన బుద్దిగలవారు; న్యాయ+ఆది+అనేక తంత్రములు= 
న్యాయము మొదలైన పెక్కు శాస్త్రాలు; ఒనర్భి= చేసి; అఖిలజన+అనుష్ట్రేయ+ఆచారములు= ఎల్ల జనులు అనుష్టంచవలసిన 
ఆచారములను - ప్రవర్తనకు చెందిన నియమ నిబంధనలను; విశదభంగిన్‌= స్పష్టమైన రీతిలో; పరిజ్లేయములుగన్‌+చేసిరి= బాగుగా 
తెలియదగినవిగా చేశారు. 


తాత్సర్యం: ఆ మునిపుంగవులు ఆ దేవుడినుండి వేదాలు శా(స్తాలు పొందిన తరువాత తమ మంచి బుద్దులతో 


న్యాయం మొదలైన అనేక శాస్త్రాలను నిర్మించి లోకంలోని ఎల్లజనులూ ఆచరించదగ్గ నియమ నిబంధనలు స్పష్టంగా 
తెలియపరిచారు. 


క. అవి వినంగ నెటు(గ జేయను । నవు బరమబ్రహ్మబోధ; మమరులకు ముని 

ప్రవరులకును దుర్లభ మ | య్యవగతము జనార్దనునక యలవడియుండున్‌. 268 
ప్రతిపదార్థం: అవి= ఆ న్యాయాది శాస్త్రాలు; వినంగన్‌= వింటే; ఎజుంగన్‌= తెలిస్తే; చేయను= చేస్తే; పరమ(బ్రహ్మబోధము= 
పరబ్రహ్మను గూర్చిన జ్ఞానం; అవున్‌= కలుగుతుంది; ఆ+అవగతము= ఆ (శాస్త్రాల) పరిజ్ఞానం; అమరులకున్‌= దేవతలకూ; 
ముని ప్రవరులకును= బుషిశ్రేష్టులకూ; దుర్రభము= సులభంకాదు; జన+అర్హనునకున్‌+అ= విష్ణువునకు మాత్రం; అలవడి+ఉండున్‌= 
అలవాటయి (తెలిసినదై) ఉంటుంది. 
తాత్పర్యం: ఆ మునిపుంగవులు రచించి ఇచ్చిన న్యాయాదిశాస్త్ర సముచ్చయాన్ని విన్నా, తెలిసికొన్నా, ఆచరించినా 
పరబ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆ శాస్త్రాల పరిజ్ఞానం మాత్రం దేవతలకుగాని, బుషులకుగాని సులభం 
కాదు. ఒక్క విష్ణువుకు మాత్రం వాటినిగూర్చిన పరిజ్ఞానం అలవడి ఉన్నది. 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. సకల దుఃఖ భేషజం బగు నత్తెరు | వప్పురాణపురుషు నగ్గలంపుం 
గరుణ నతనివలన. గనిరి మునీంద్రులు । గ్రమముతోడ నర్దగ్రమ్య మయ్యె. 269 


ప్రతిపదార్థం: సకల దుఃఖ భేషజంబు+అగు= ఎల్ల దుఃఖాలకూ మందైన; ఆ+తెరువు= ఆ పద్దతి (ఆ న్యాయాది శాస్త్రాల 
పరిజ్ఞానం); ఆ+పురాణ పురుషు+అగ్గలము+కరుణన్‌= ఆ (ప్రాచీన పురుషుడిని (విష్ణుదేవుడి) మిక్కుటమైన దయతో; 
ముని+ఇంద్రులు= మునిశ్రేష్టులు; కనిరి= పొందారు; క్రమముతోడన్‌= ఆ మునీంద్రుల వరుసతో - వారి నుండి, వారి శిష్య 
సంతతికి, వారినుండి వారి సంతతికి - ఇట్లా; అర్హగమ్యము+అయ్యెన్‌= తగినవారికి పొందదగ్గది అయింది (ఆ పరిజ్ఞానం). 


తాత్సర్యం: దుఃఖాలన్నిటికీ బౌషథమైన ఆ శాస్రపరిజ్ఞానం, ఆ పురుషోత్తముడి అగ్గలమైన దయవలన మునీంద్రులు 
పొందగలిగారు. ఆ తరువాత ఆ మునీం(ద్రులనుండి వారి శిష్యసంతతికి, వారినుండి వారి శిష్యపరంపరకు - 
ఇట్లా ఆ పరిజ్ఞానం అర్హులకు లభిస్తూ వస్తున్నది. 
క. _ చైతన్యశక్తి. బురుష స । మేతత్వవిశేషమున వహించు. బ్రకృతి; త 

జ్ఞాత యగును బుద్ధి; తదు । ద్ధూత మహంకార; మదియు( బొరయుం జిత్తున్‌. 270 
ప్రతిపదార్థం: (ప్రకృతి= (ప్రకృతి - గాలి, ఆకాశం మొదలయిన మొదటి సృష్టి పురుష సమేతత్వ విశేషమునన్‌= పురుషుడితో 
కూడుకొన్న అతిశయంతో - (పురుషుడితో కూడికతో); చైతన్యశక్తిన్‌= చేతనా శక్తిని - కదిలే - కదిలించేశక్తిని; వహించున్‌= 
ధరించును; తద్‌+జాత= దాని నుండి (ఆ ప్రకృతి పురుషుల కలయిక నుండి) పుట్టినది; బుద్ది= బుద్ది అనే మూల పదార్థం 
(తెలివి); అగును= అవుతుంది; అహంకారము= అహంకారం - 'నేను’ అనే భావం; తద్‌+ఉత్‌+భూతము= దాని నుండి పుట్టినది; 
అదియున్‌= ఆ అహంకారం; చిత్తున్‌= చైతన్య రూపమైన ఆత్మను; పొరయున్‌= పొందును. 


తాత్సర్యం: పురుష సమ్మేళనం కారణంగా (ప్రకృతి చైతన్యాన్ని పొందుతుంది. చైతన్యజన్యమైనది బుద్ది. బుద్ది 
నుండి అహంకారం పుట్టింది. ఆ అహంకారం ఆత్మను చేరుతుంది. 


క. కలిగె విను మహంకారము । వలన నభము, దాన. జేసి వాయువు, గ్రమసం 
కలిత జననములఈ దేజము | జలము నిలయు. దత్తదాత్త జన్యత్వమునన్‌. 271 


ప్రతిపదార్థం: వినుము= ఓ శిష్యా! - ఆలకించుము; అహంకారమువలనన్‌= “అహంకారం” అనే మూలపదార్థంవలన; నభము 
కలిగెన్‌= ఆకాశం పుట్టింది; దానన్‌+చేసి= దాని (ఆకాశం) వలన; వాయువు= గాలి; క్రమ సంకలిత జననములన్‌= (క్రమంగా 
- వరుసగా జరిగిన జన్మలలో; తేజము= కాంతి; జలము= నీరు; ఇలయున్‌= భూమీ; తద్‌+తద్‌+ఆత్త జన్యత్వమునన్‌= (ఒకదాని 
నుండి ఒకటి) పొందబడ్డ పుట్టుకతో కలిగినవి. 


తాత్సర్యం: శిష్యా వినుము. అహంకారం వలన ఆకాశం, ఆకాశంవలన వాయువు, వాయువువలన తేజస్సు, 
తేజస్సువలన నీరు, నీటివలన భూమి - ఇట్లా ఒకదాని నుండి ఒకటి కలుగుతూ పంచభూతాలు ఏర్పడ్డాయి. 
అహంకారమే ఈ భూతపంచకానికి మూలం. 


వ. బుద్దికి మహ త్తను తత్వనిర్దేశంబును గలిగియుండు. 272 


ప్రతిపదార్థం: బుద్దికిన్‌= బుద్ది అనే మూలపదార్థానికి; మహత్తు+అను= 'మహత్త్తు' అనే; తత్త నిర్దేశంబును= తాత్తికమైన 
- వేదాంతపరమైన; నిర్దేశంబును= పేరు కూడా; కలిగి+ఉండున్‌= ఏర్పడి ఉన్నది. 


శాంతిపర్వము - చతుర్జాశ్వాసము 615 
తాత్సర్యం: బుది అనే మూలపదారానికి మహతు అనే తాత్సికమైన పేరు కూడా ఏర్పడి ఉన్నది. 
శ్‌ [) క | రూ 


క. వికృతులు మహదాదిక స । ప్రక ముభయ విధేంద్రియములు పదియు విషయ పం 

చకమును మనసును గూడంగ । వికారషోడశక మిది వివేకాభ్యర్జీ! 273 
ప్రతిపదార్థం: వివేక+అభ్యర్థీ!= జ్ఞానాన్ని కోరేవాడా!; మహత్‌+ఆదిక సప్రకము= మహత్తు (బుద్ది) మొదలగు ఏడు; వికృతులు= 
వికారములు - (ప్రకృతికి భిన్నమైనవి; ఉభయవిధ+ఇంద్రియములు= రెండు విధాలయిన (జ్ఞానకర్మ భేదంతో రెండుగా ఉన్న) 
ఇంద్రియాలు - కన్ను కాలు మొదలయినవి; పదియున్‌= పదీ; విషయపంచకమును= విషయాలు - పంచేం(ద్రియాలకు గోచరించేవి- 
(శబ్దస్సర్శ రూపరస గంధాలు) ఐదూ; మనసును+కూడంగన్‌= మనస్సును కలిపితే; ఇది ఈ పదార్థ సముదాయమంతా; 
వికారషోడశకము= వికృతుల పదియారు - పదహారు వికృతులు. 


తాత్సర్యం: బుద్ది (మహత్తు) మొదలయిన ఏడింటినీ తత్వశాస్త్రంలో వికృతులు అంటారు - జ్ఞానేంద్రియాలు 
ఐదు, కర్మేంద్రియాలు ఐదు - వెరసి పదీ ఇంద్రియాలు. విషయాలు జ్ఞానేంద్రియాలకు, గోచరించే పదార్థాలు 
ఐదు, ఈ పదిహేనుకు తోడుగా మనస్సును కలిపి లెక్కిస్తే మొత్తం ఈ పదహారూ వికారాలు అనబడుతాయి. 
క ఈ సర్వము దేహత్వా । భాసిత; మిది దేహియైన పరమాత్ముని వి 

న్యాసమునకు( గా నొదవి యు । పాసించుం గరణరూపమై యా కర్తన్‌. 274 
ప్రతిపదార్థం: ఈ సర్వము= ఈ పదార్థాల మొత్తం; దేహత్వ+ఆభాసితము= శరీరత్వంగా అగుపించే; ఇది= ఈ ఆభాస; 
దేహి+ఐన= దేహంగల శరీరం దాల్చిన; పరమ+ఆత్ముని= పరబ్రహ్మయొక్క; విన్యాసమునకున్‌+కాన్‌= ఉనికికొరకు; ఒదవి= 
ఏర్పడి; కరణరూపము+ఐ= సాధన రూపంగా (పనిముట్టువలె); ఆ కర్తన్‌= ఆ చేసేవాడిని - పరమాత్మను; ఉపాసించున్‌= 
సేవిస్తుంది. 
తాత్పర్యం: పైన వివరించిన ప్రకృతులు, వికృతులు - అన్నీ ఆ పరమాత్మ నివాసంకొరకు శరీరంవలె అగుపిస్తూ, 
ఈ అన్నింటికీ ఆదికర్త అయిన ఆ పరమాత్మకే సాధనాల రూపంగా ఉపకరిస్తూ అతడినే సేవిస్తుంటాయి. 


విశేషం: భాసం వేరు 'అభాసి వేరు. భాసమంటే కాంతి. అది నిజం. 'ఆభాసి అంటే అగుపించటం నిజం కానిది. ఉన్నట్టు 
అగుపిస్తుంది- ఉండదు. “రసాభాస” మొదలయిన వ్యవహారంలోనిది ఇదే. ఇక్కడ శరీరం కూడా ఆభాస మాత్రం. 


తే. పుత్ర! వినుము నవద్వార పుణ్యపురము । నం దచింత్య సంవ్యాపకు. డై శయించు 

నీ సమస్త భావంబుల నెనసి యట్టు | లగుటం బురుషుండు నాం జను నవ్విభుండు. 275 
ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!) వినుము= ఆలకించుము; నవద్వార పుణ్యపురమునందున్‌= తొమ్మిది వాకిళ్ళుగల 
పుణ్యనగరంలో (శరీరంలో); ఆ+విభుండు= ఆ ప్రభువు - పరమాత ఖై అచింత్య సంవ్యాపకుండు+ఐ= ఊహించరాని వ్యాప్తిగలవాడై; 
ఈ సమస్త భావంబులన్‌= ఈ అన్ని తత్త్యాలను గుణాలను; ఎనసి= పొంది; శయించున్‌= పరుండి ఉంటాడు; అట్టులు+అగుటన్‌= 
అట్టు ఆ శరీరాన పరుండుటవలన; పురుషుండు నాన్‌+చనున్‌= పురుషుడు” (పురమున శయనించేవాడు) అనబడతాడు. 
తాత్పర్యం: కుమారా! వినుము. ఈ శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఈ పురాన ఆ పరమాత్మ 
ఊహాతీతమైన వ్యాప్తిశక్తితో నిండి, అన్ని భావాలను, స్వభావాలను, గుణాలను పొంది, శయనించి ఉన్నాడు. 
అందువలననే ఆ పరమాత్మను పురుషుడు” అంటారు. అంటే పురాన శయనించేవాడని ఆ పదానికి వ్యుత్సత్తి- 
“పురి శేతే” - ఇతి పురుషు. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: ఇక్కడ విద్యార్థిని - శిష్యుడిని గురువు 'పుత్రా!? అంటున్నాడు. ప్రాచీనకాలాన గురుకులాలు విద్యాసంతతికి నిలయాలుగా 
ఉండేవి. వంశసంతతివలెనే విద్యాపరమైన సంతాన పరంపర కొనసాగుతుండేది. అందువలన ఆనాటి శిష్యులు గురువులకు పుత్రులే! 


క అమరుం డవ్యయు. డజరుం । డమేయు( డమలస్వభావుం డప్పురుషుండు దే 
హమున మహీజమునం దన । లమున్న గతి నుండు మథనలక్ష్యుం డగుచున్‌. 276 


ప్రతిపదార్థం: ఆ+పురుషుండు= ఆ పరమాత్మ స్వరూపుడై శరీరంలో కాపురముండే నరుడు; అమరు(డు= మరణం లేనివాడు; 
అవ్యయుండు= నాశనం లేనివాడు; అజరుండు= ముసలితనం లేనివాడు; అమేయు(డు= కొలువరానివాడు; అమలస్వభావుండు= 
నిర్మల స్వభావం కలవాడు; దేహమునన్‌= శరీరాన; మహీజమునందున్‌= చెట్టునందు; అనలము+ఉన్నగతిన్‌= నిప్పు ఉన్న విధంగా; 
మథన లక్ష్యుండు+అగుచున్‌= తరచుటచేత గుర్తించదగినవాడై; ఉండున్‌= ఉంటాడు. 


తాత్సర్యం: ఆ పురుషుడు నిజానికి మరణం, నాశనం, ముసలితనం, కొలతలు, మలినాలు - ఇవేవీ లేనివాడు. 
నరుడికి ఇవన్నీ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇదంతా ఆభాసమాత్రమే. దేహాన ఆ పురుషు డున్న తీరు ఎటువంటి 
దంటే, చెట్టులో నిప్పు దాగి ఉన్నట్లే. చూస్తే కనిపించని నిప్పు చెట్టును మధిస్తే కనిపిస్తుంది. బహిరింద్రియాల 
ద్వారా తెలియరాని ఆ పరమాత్మస్వరూపు డైన ఆ పురుషుడు, యోగమథనంద్వారా కనిపిస్తాడు. ఆత్మజ్ఞానానికి 
అంతర్మథనం అవసరం. 


నిశేషం: అలం: ఉపమ. 


ఆ. వినుము! యోగమథనమునఈ. దో(చు నత్తేజ; | మది ప్రబోధసాంద్ర, మఖిల భూత 
గణసమాశ్రయంబు గావున శ్రవణ ద । రన ముఖక్రియాకరంబు దాన. 277 


ప్రతిపదార్దం: వినుము= ఆలకించుము; ఆ+తేజము= ఆ పరమాత్మ స్వరూపమైన కాంతి; యోగమథనమునన్‌= యోగం 
ద్వారా (త్రచ్చుటతో; తోచున్‌= కనిపించును; ఆ+తేజము= ఆ పరమాత్మ స్వరూపమైన కాంతి; అది= ఆ కాంతి; ప్రబోధ 
సాంద్రము= (ప్రజ్ఞానంతో - గొప్పజ్ఞానంతో దట్టమైనది; అఖిల భూతగణ సమ్‌+ఆశ్రయంబు= ఎల్లప్రాణుల సమూహాలకూ 
ఆధారమైనది; కావునన్‌= కాబట్టి; శ్రవణ దర్శన ముఖ (క్రియాకరంబు= వినటం, చూడటం మొదలైన పనులచేసేది; దానన్‌= 
దానియందే (ఈ చివరి పదం అనంతర పద్యంతో అన్వయిస్తుంది). 


తాత్పర్యం: యోగవిద్యాభ్యాసంతో మథిస్తే కనిపించే ఆ పరమాత్మ స్వరూపుడైన పురుషుడు తేజోరూపాన ఉంటాడు. 
తేజస్సే అతడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ జ్ఞానమయతేజస్సు సకల(ప్రాణిసామాన్యంగా అన్నింటికీ 
ఆధారంగా వెలుగుతుంటుంది. అన్ని ప్రాణులలో ఉంటుంది కాబట్టి-వినటం, చూడటం మొదలయిన పనులన్నిటినీ 
నిర్వహిస్తుంది కూడా. 

క భూతము లవ్యక్తంబున । జాతములగు; నంద పెరుగు సమయు/ దదీయ 

స్పీతత్వమునన పురుషుం । డే తద్విధ సాక్షితాసమిద్దుండు వత్సా! 278 

ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా! కుమారా! (దానన్‌= ఆ తేజస్సునందే); భూతములు= ప్రాణులు; అవ్యక్తంబునన్‌= మూల(ప్రకృతినుండి; 
జాతములు+అగున్‌= కలిగినవి అవుతున్నాయి; అందున్‌+అ= దానియందే - ఆ తేజస్సునందే; పెరుంగున్‌= పెద్దవౌతాయి; తదీయ 


స్ఫీతత్వమునన= దాని ఆధిక్యమునందే; సమయున్‌= నశిస్తాయి; పురుషుండు= పరమాత్మరూపుడై తేజో మయంగా ప్రాణులలో 
ఉండేవాడు; ఏతద్‌+విధ సాక్షితా సమ్‌+ఇద్దుండు= ఈ విధమైన సాక్షిత్వంతో వెలుగొందేవాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 617 


తాత్సర్యం: ఆ తేజోరూప పరమాత్మనుండే ఈ స్పష్టిలో ప్రాణిలోకమంతా పుట్టుతుంది. ఆ తేజస్సునందే 
పెరుగుతుంది. చివరకు ఆ తేజస్సమృద్ధిలోనే సమసిపోతుంది. ఈ సృష్టిస్థితిలయలు మూడూ జరుగుతుండగా, 
ఆ అన్నింటికీ సాక్షీభూతుడుగా దేహస్టుడైన పురుషుడు మిగులుతున్నాడు. 


భీష్ముండు ధర్మజునకు( గాలచక్రప్రభావం బెటింగించుట (సం. 12-204-7,8) 


ఆ. వ్యక్త సప్తధార మవ్యక్త నాభంబు । షోడశకవికార సుపరిమండ 
లంబు ధ్రువ మధిష్టితం బాత్మచేత( జ । క్రంబు దిరుగుచుండు( గాలవశత. 279 


ప్రతిపదార్థం: వ్యక్త సప్తధారము= వెల్లడిఅయిన ఏడు అంచులు గలది (బుద్ది మొదలైన ఏడు వికృతులు కాలచక్రానికి అంచులు); 
అవ్యక్తనాభంబు= మూలప్రకృతి నాభిగా (బొడ్డుగా)గలది; షోడశకవికార సుపరిమండలంబు= పదహారు వికారాలు - జ్ఞాన కర్మ 
ఇంద్రియాలు లోనైనవి మంచి వలయాలుగా గలిగినది; (ధ్రువము= శాశ్వతమైనది; ఆత్మచేతన్‌= ఆత్మచేత; అధిష్టితము= 
అధిస్టించబడినది - కూర్చొనబడినది, అయిన; చ[క్రంబు= చక్రం - గుండ్రంగా తిరిగే గుండ్రని వస్తువు; కాలవశతన్‌= కాలవశంవలన 
- కాలమహిమవలన - కాలానికి లోబడి; తిరుగుచుండున్‌= పరిభ్రమిస్తుంటుంది. 


తాత్పర్యం: కాలం ఒక చక్రం. దానికి బుద్ది మొదలయిన వికృతులు ఏడూ అంచులు. ఆ అంచులు కనిపిస్తూ 
ఉంటాయి. దాని నాభి - కేం[ద్రస్థానం - అవ్యక్తం. అంటే మూలప్రకృతి కేంద్రంగా కలది కాలచక్రం. ఆ చక్రానికి 
జ్ఞానకర్మ ఇంద్రియాలు పదహారు వికారాలూ వలయాలు. ఆ చ(క్రంమీద ఆత్మ అధిస్టితుడై ఉన్నాడు. అది 
శాశ్వతమైనది. భ్రమణశీలం కలది. గుండ్రంగా తిరుగుతుంటుంది. 

విశేషం: కొన్ని సంఘటనలు సృష్టిలో ఒక నియమం ప్రకారం మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు కనిపించినపుడు, ఆది మానవుడు 
ఆ ఆవృత్తిని చక్షభ్రమణంతో పోల్చికొని ఉండవచ్చును. ఉదా: బుతువులు, పగళ్ళు రాత్రులు, ఉదయాలూ సాయంకాలాలూ. 
అటు తరువాత ఆ ఊహాచక్రానికి ఇతర అవయవాలు అమర్చి, ఒక సంపూర్ణ దృశ్యాన్ని నిర్మించుకొని (గంథస్థం చేశా డతడు. 
క ఈ చక్రంబున సకల చ। రాచరమయ మైన లోక మవశానిష్టా 

గోచరమై చరియించుట । సూచికొనన్‌ వలయు. దత్త్వశోధన దృష్టిన్‌. 280 


ప్రతిపదార్థం: ఈ చ(క్రంబునన్‌= ఈ కాలచ(క్రంలోపల; సకల చర+ఆచరమయము+ఐన లోకము= మొత్తము కదిలే, కదలని 
వాటితోడిదైన జగత్తు; అవశ+అనిష్టా గోచరము+ఐ= వశంగాని, నిలకడలేని స్థితి కలదై; చరియించుట= తిరుగుతుండటం; 
తత్త్యశోధన దృష్టిన్‌= సత్యమును వెదకే చూపుతో; చూచికొనవలయున్‌= చూచుకొనాలి. 


తాత్పర్యం: ఆ కాలచక్రమహిమను చూచి [గ్రహించవలసిందే. ఆ చక్రంలోనే ఈ సకల చరాచరమయిన జగత్తంతా 
వశం తప్పి, నిలకడలేక నిలిచి తిరుగుతూ ఉన్నది. సత్యశోధన దృష్టితో - ఆంతరమైన జ్ఞానదృష్టితో ఈ దృశ్యాన్ని 
దర్శించవలసి ఉంటుంది. 


తే. పొందు సత్వరజస్తమంబులు విశుద్దు । నంతరాత్మం బాంసువ్రాత మనిలు( జెందు 
నట్లు సద్వివేకమున( దదంతరంబు । బుధుండు గాంచి యగ్గుణముల( బొరయకుండు. 281 


ప్రతిపదార్థం: పాంసువాతము= దుమ్ము (ప్రోవు; అనిలున్‌+చెందునట్టు= గాలిని చేరేవిధంగా; సత్త్యరజస్‌+తమంబులు= సత్త్వం, 
రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు; విశుద్దున్‌= పరిశుభ్రమైన; అంతర్‌+ఆత్మున్‌= లోపలి ఆత్మను - పరమాత్మను; పొందున్‌= 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేరును; బుధు(డు= పండితుడు; సత్‌+వివేకమునన్‌= మంచి జ్ఞానంతో; తద్‌+అంతరంబు= వాటి భేదం; కాంచి= చూచి - 
గ్రహించి; ఆ+గుణములన్‌= ఆ మూడు గుణాలను; పొరయకశ+ఉండున్‌= పొందకుండా ఉంటాడు. 


తాత్పర్యం: దుమ్ము, ధూళి పోగులుగా నిర్మలవాయువులో కలిసినట్టుగా, సత్త్వము, రజస్సు, తమము అనే 
(త్రిగుణాలు విశుద్దుడైన అంతరాత్మలో చేరుతున్నాయి. పండితుడైనవాడు మంచివివేకంతో ఆ గుణాల భేదాలు 
(గ్రహించి, వాటికి దూరంగా ఉంటాడు. ఆ గుణాలు తనను అంటుకొననివ్వడు. 


నిశేషం: అలం: ఉపమ. విద్యవలన వివేకం కలగవచ్చును. అయితే ఈ విద్య ఉన్న (ప్రతిచోటా వివేకం ఉండాలనే నియమం 
లేనట్టుగా లోకవృత్తాంత పరిశీలన వలన (గ్రహించవచ్చును. కాబట్టి “విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరి వర్జింపనగు. 
జుమీ దుర్దనుండు” వంటి సూక్తులు పుట్టాయి. వివేకం విషయంలో అటువంటివి ఏమీ వినిపించవు. కాగా వివేకం విద్యను మించినది. 
క. _ వేదాంతవిదుండు దుర్లభు(। డాదరము ప్రవృత్తి లక్షణాన్వితమగు ధ 

ర్మోదయమంద కలుగు నది । లే దరయ నివృత్తి సౌఖ్య లీనత్వమునన్‌. 282 


ప్రతిపదార్థం: వేదాంతవిదుండు= వేదాంతం - తత్త్వం తెలిసినవాడు; దుర్లభుండు= కష్టంతో లభించేవాడు - అరుదుగా దొరికేవాడు; 
ఆదరము= అభిమానం; ప్రవృత్తి లక్షణ+అన్వితము+అగున్‌= (ప్రవర్తించటం అనే గురుతుతో కూడినది అగును - (ప్రవృత్తికి కారణ 
మగును; అందున్‌+అ= దానియందే - ఆ ప్రవృత్తియందే; ధర్మ+ఉదయము= పుణ్యపు పుట్టుక; కలుగున్‌= ఏర్పడుతుంది; 
అరయన్‌= పరిశీలించగా; నివృత్తి సౌఖ్యలీనత్వ మునన్‌= నివృత్తి (ప్రవృత్తికి వ్యతిరిక్తమైనది)వలన సౌఖ్యమున మగ్నమగుటలో; అది= 
ఆ ధర్మోదయం - పుణ్యం కలగటం; లేదు= ఉండదు. 


తాత్పర్యం: భూమిమీద తత్త్యవేత్త అరుదుగా లభిస్తాడు. తత్త్వవేత్తలు కానివారిలో (ప్రకృతి సహజలక్షణాలు 
ఉంటాయి. వారు సత్త్యరజస్తమోగుణాలు గలవారై ఉంటారు. వారిలో ఉండే ఆదరం - అంటే వస్తువులయెడ, 
వ్యక్తులయెడ ఉండే అభిమానం వారిని లోకవ్యవహారాలలో ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఆ (ప్రకృతి లక్షణం ఒక 
విధంగా ఉత్తమమే. ఎందుకంటే ప్రవృత్తిమార్గంలో ఉన్నపుడే నరుడు పుణ్యాన్ని ఆర్జించగలడు. |ప్రవృత్తిమార్గానికి 
భిన్నమైనది నివృత్తిమార్గం-అంటే లోకవ్యవహారాలకు దూరంగా వాటినుండి మరలి ఉండటం. ఆ విధంగా 
అంతర్ముఖుడై ఉన్న నరుడికి పుణ్యార్దన చేసే వీలు ఉండదు. 


క. _ ఆర్యులు. బ్రవృత్తి లక్షణ | కార్యంబులచేత. జేసి గ్రాహ్యము నగు త 

ద్దుర్యత్వ మందు విడువర । నార్యములగు మదనమద భయక్రోధాదుల్‌. 283 
ప్రతిపదార్థం: ఆర్యులున్‌= పూజ్యులు కూడా - మంచివారును; ప్రవృత్తి లక్షణ కార్యంబులచేతన్‌+చేసి= ప్రవృత్తికి గుర్తు అయిన 
క్రియల కారణాన; (గ్రాహ్యమున్‌+అగు= (గ్రహింపదగ్గదే అయిన; తద్‌+ధుర్యత్వమందున్‌= ఆ కార్యభారం వహించేవాని తనంలో- 


కార్యభారం వహించే సందర్భాన; అనార్యములు+అగు= మంచివి కానివి అగు; మదన+మద భయఃక్రోధ+ఆదుల్‌= మన్మథ 
(వికారం), మదం, భయం, (క్రోధం, మొదలైనవాటిని; విడువరు= వదలిపెట్టరు. 


తాత్పర్యం: నరులు పూజ్యులే అయినా, వారు ప్రవృత్తిమార్గాన పయనిస్తున్నపుడు వివిధ విధినిషేధాలను పాటిస్తూ 
పెక్కుకార్యాలు నిర్వహిస్తూ ఉండవలసి వస్తుంది. ఆయా కార్యభారాలను వహించే సందర్భాలలో వారు, చెడ్డవి 
అని తెలిసికూడా మన్మథవికారాలను గాని, మత్తునుగాని, భయళక్రోధాది భావాలను గాని విడిచిపెట్టలేరు. అవి 
వారి కార్యభారవహనసమయాన తప్పక కావలసివస్తాయి. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 619 


తే. వినుము దేహాభిమానికి వీని నెల్ల। దొజంగ దొరకొన దెంత శాంతునకునైనం 
గాన ఏమిట దేహాభిమాన మెడలు । నట్టి చూ పభ్యసించు వేదాంతవిదుండు. 284 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఎంత శాంతునకున్‌+ఐనన్‌= ఎంతగా శాంతిని పొందినవానికైనా; దేహ+అభిమానికిన్‌= 
శరీరంపట్ల (పేమగలవాడికి; వీనిని+ఎల్లన్‌= వీటిని అన్నింటిని - మదన మదభయ (క్రోధాదులను; తొజగన్‌+దొరకొనదు= విడువ 
వీల్పడదు; కాన= కాబట్టి; వేదాంత విదుండు= తత్త్వవేత్త; ఏమిటన్‌= దేనిచేత; దేహ+అభిమానము= శరీరం పైన ఆదరం; ఎడలున్‌= 
తొలగునో; అట్టి చూపు= ఆ విధమైన (శరీరాభిమానాన్ని దూరంచేసే) చూడ్కి; అభ్యసించున్‌= నేర్చుకొంటాడు. 
తాత్సర్యం: ఎంత శాంతిని వహించినవాడైనా, శరీరంమీద అభిమానం ఉన్నంత కాలం, అతడు ఈ పరిత్యాజ్యా 
లయిన మదనమదభయశక్రోధాది దుర్లక్షణాలను విడిచిపెట్టలేడు. కారణం శరీరాభిమానమే. కాబట్టి తత్త్యవేత్త 
అయినవాడు, ముందుగా దేనిద్యారా ఈ దేహాభిమానం తొలగించవచ్చునో - ఆ పద్దతిని అలవరచుకొనాలి. ఆ 
విధమైన చూపు అతడిలో రావాలి. 


ఆ. అడవి సొచ్చి యంతకంతకు నవులకు । నతికుతూహలమున నరిగి యరిగి 
చూచుచుండునట్లు సూవె సంసార కా | ననము నందు. దిరుగు జనుల నడపు. 285 


ప్రతిపదార్థం: సంసార కాననమునందున్‌= కుటుంబము అనే అడవిలో; తిరుగు= సంచరించు; జనుల నడపు= (ప్రజల నడత; 
అడవి+చొచ్చి= అరణ్యాన ప్రవేశించి; అంతకున్‌+అంతకున్‌= అంతకంటె, అంతకంటె; అవులకున్‌= ఆవల (ప్రదేశానికి - అవతలి 
స్థలానికి; అతికుతూహలమునన్‌= ఎక్కువ ఉత్కంఠతో; అరిగి+అరిగి= నడచి నడచి; చూచుచున్‌+ఉండునట్టు+చూవె!= చూస్తూ 
ఉండునట్టు సుమా! 
తాత్సర్యం: ఈ సంసారం ఒక అరణ్యం. సంసారాన పడి జీవించటమంటే - అడవిలో పడి నడవటం. అడవిలోపడి 
నడచేవాడు. ఒకచోట ఆగక, అంత కంతకు పైపైకి నడిచివెళ్ళుతూ ఉత్కంఠతో ఆయా దృశ్యాలను” చెట్టు చేమల, 
పక్షులు సరీస్పపాల, సాధు క్రూరజంతువుల వింత వింత తీరుతెన్నులను చూస్తూ తిరుగుతూనే ఉంటాడు. ఈ 
లోకాన సంసారీ అంతే. సంసారంలో ఒక దశనుండి మరొక దశకు, ఒక స్థితినుండి మరొక స్థితికి చేరుకొంటూ 
నిరంతరం పరిభ్రమిస్తూ విస్తుపోతూనే ఉంటాడు. అతడికి నిజమైన సుఖమూ శాంతీ లభించవు. 
విశేషం: అలం: రూపకానుప్రాణితోపమ. 
క. విను తెవు లుడుపంగ భేషజ | మునకుం దలకొనిన చందమున మది సత్యం 

బును శౌచము శమమును దమ । మును నెలకొలుపంగవలయు మోహచ్యుతికిన్‌. 286 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; తెవులు= రోగం; ఉడుప(గన్‌=పోగొట్టుకొనటానికై; భేషజమునకున్‌= మందుకొరకు; 
తలకొనిన చందమునన్‌= ప్రయత్నించిన ఏధాన; మదిన్‌= మనస్సునందు; సత్యంబును= సత్యవ్రతం - నిజం చెప్పటం - చెప్పింది 
చెయ్యడంవంటి నియమపాలన; శౌచము= శుచిత్వం - పరిశుభ్రత; శమమును= శాంతిని; దమమును= దాంతిని - ఇంద్రియ 
నిగ్రహాన్ని; మోహ చ్యుతికిన్‌= శరీరంమీది వ్యామోహం జారిపోవటానికి; నెలకొలుపంగన్‌+వలయున్‌= ఏర్పరచుకొనాలిస్థాపించుకొనాలి. 
తాత్సర్యం: రోగం పోవటానికి మందు కావాలి. మందుకొరకు యత్నించి పొందవలసి ఉంటుంది. ఆ విధంగానే 
శరీరంమీది వ్యామోహమూ ఒక రోగమే. దానిని పారద్రోలాలంటే నరుడు తన మనస్సులో సత్యాన్ని, పరిశుభ్రతను, 
నిగ్రహాన్ని, శాంతిని నెలకొల్పుకొనాలి. ఈ సద్గుణాలన్నీ భేషజంవలె పనిచేసి, నరుడికి శరీరాభిమానం నుండి 
ముక్తిని (ప్రసాదిస్తాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. భూమి మొదలుగ( గల భూతములకు నింద్రి । యముల కన్నింటికిని సత్వ మాదియైన 
గుణములకు నెల్ల జగములకును దదీశ్వ | రునకు నరయ నహంకార మునికిపట్టు. 287 


ప్రతిపదార్థం: భూమి మొదలుగన్‌+కల= భూమి మొదలయిన; భూతములకున్‌= మూలపదార్జాలకు - నీరు, తేజస్సు, గాలి, 
ఆకాశాలకు; ఇంద్రియములకున్‌+అన్నిటికినిన్‌= కన్ను, ముక్కు, లోనైన ఇంద్రియాలన్నింటికీ; సత్త్యము+ఆది+ఐన= సత్యం 
మొదలయిన; గుణములకున్‌= రజస్సు తమస్సు అనే ప్రాథమికమైన గుణములకు; ఎల్ల జగములకును= అన్నిలోకాలకూ; తద్‌+ 
ఈశ్వరునకున్‌= ఆ లోకాల అధిపతులకూ; అరయన్‌= ఆలోచించగా; అహంకారము= 'నేను అనే భావం” అహంకారం; ఉనికిపట్టు= 
నివాసస్థలం. 

తాత్సర్యం: ఈ సర్వసృష్టి పంచభూతాత్మకం. అయితే ఆ పంచభూతాలకూ, (ప్రాణులకున్న ఇం(ద్రియాలకూ, 
ప్రాథమికమైన సత్త్యరజస్తమోగుణాలు మూడింటికీ - ఇంతెందుకు ఎల్లలోకాలకూ, ఆ లోకాలను ఏలే అధిపతులకూ 
ఆవాసస్థానం అహంకారం. ఒక్క అహంకారంవలన ఈ లోకాలు, ప్రాంతాలు లోకేశ్యరులూ ఈ సర్వమూ 
ప్రవర్తిల్లుతున్నవి. అన్నిటికీ మూలం అహంకారం. 


తే. స్మృతియు సంప్రీతియును బ్రసన్నతయు మటియు । నీద్భశములును సత్త్వగుణోదితములు 
రాగలోభ రోషాదులు రాజసములు । దర్పశోక ప్రముఖములు దామసములు. 288 


ప్రతిపదార్థం: సృతియున్‌= స్మరణం - తలచుట; సం ప్రీతియును= మంచి సంతోషం; ప్రసన్నతయున్‌= కలతలేకుండా ఉండటం; 
మజీయున్‌= ఇంకను; ఈదృశములును= ఇటువంటివీ; సత్యగుణ+ఉదితములు= సత్యం అనే గుణం వలన కలిగినవి; రాగలోభ 
రోష+ఆదులు= ఆసక్తి పేరాస, (క్రోధం మొదలయినవి; రాజసములు= రజోగుణ సంబంధులు; దర్ప శోక ప్రముఖములు= 
పొగరు, ఏడుపు మొదలయినవి; తామసములు= తమోగుణ సంబంధి లక్షణాలు. 


తాత్పర్యం: స్మరణం, సంతోషం, కల్మషరాహిత్యం ఇంకా ఇటువంటి సల్లక్షణాలు సత్త్యగుణంవలన కలిగేవి. ఆసక్తి, 
పేరాస, (క్రోధం మొదలయిన లక్షణాలు రజోగుణంవలన ఏర్పడేవి. పొగరు, ఏడ్పు మొదలయినవి చివరిదైన 
తమోగుణం నుండి కలుగుతాయి. 


క. జానమునకు నగుణసం । తానం బడంబుగాన తత్తతిహతి8 
a ౧ లు చై = 


పూని మును సాత్వికమునను । మానస మూన్సంగ వలయు మహనీయధృతిన్‌. 289 
ప్రతిపదార్థం: జ్ఞానమునకున్‌= ముక్తి సంబంధమైన తెలివికి; ఆ+గుణ సంతానంబు= ఆ (మూడు) గుణాల సమూహం; అడ్డంబు= 
అవరోధం; కాన= కాబట్టి; తద్‌+(ప్రతిహతికై= దాని (ఆ అడ్డం) తొలగింపునకై ప్రతిక్రియకొరకు; మును= ముందుగా; పూని= 
యత్నించి; మానసము= మనస్సు; మహనీయ ధృతిన్‌= ఆరాధించదగ్గ ధైర్యంతో; సాత్తికమునను= సాత్తిక గుణమునందు; 
ఊన్పంగన్‌+వలయున్‌= నిలుపవలెను. 
తాత్పర్యం: లౌకికమైన తెలివితేటలు విజ్ఞానమనీ, అలౌకికమైన ఆధ్యాత్మమైన తెలివితేటలు జ్ఞానమని 
విజ్ఞులంటారు. ఆ జ్ఞానం కలుగటానికి ఈ సత్త్యరజస్తమోగుణాలు అడ్డంగా ఉంటాయి. ఆ అడ్డు తొలగించుకొనాలంటే 
ముందుగా ఆ గుణాలలో ఉత్తమమైన సత్వగుణాన్ని మనస్సున ప్రయత్నపూర్వకంగా (ప్రతిష్థించుకొనాలి. ఆ విధంగా 
మనస్సును సత్తగుణంతో నింపాలంటే నరుడికి ఇతరులు ఆరాధించదగ్గ గొప్ప ధైర్యబల ముండాలి. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 621 


విశేషం: సంసారంలో ఉంటూ సత్త్యగుణాన్ని మనస్సున నిల్పి వ్యవహరించగలగటం, నిజంగా ఎంతో ఆరాధనాభాజనమైన ధైర్యం 
ఉంటే గాని కుదరదు. ఎందుకంటే చుట్టూ విరుద్దవాతావరణం ఉంటుంది. ఏ పాటిగా పూనిక తప్పినా రజస్సునకో, తమస్సునకో 
జారిపోయే ప్రమాదముంటుంది. అందుకనే “పూని”, 'మహనీయధృతి' అంటూ నొక్కిచెప్పవలసి వచ్చింది. 
క. విను సాత్వికములు మది నెల । కొని రాజసతామసములకును వినతత్వం 

బొనరించు( బదంపడి స । త్వనిరూఢత బోధసంపదకు హేతు వగున్‌. 290 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సాత్మికములు= సత్త్వగుణ సంబంధి లక్షణాలు; మదిన్‌= మనస్సును; నెలకొని= పాదుకొని; 
రాజస తామసములకును= రజస్తమోగుణాలకు చెందిన లక్షణాలకు కూడా; వినతత్వంబు= లొంగిపోయినతనమును; ఒనరించున్‌= 
కలిగిస్తాయి; పదంపడి= ఇంకను; సత్య్యనిరూఢత= సత్వగుణం గట్టిగా నెలకొని ఉండటం; బోధ సంపదకున్‌= జ్ఞానసంపత్తికి; 
హేతువు+అగున్‌= కారణమగును. 
తాత్పర్యం: మనసున సత్త్వగుణసంబంధమైన లక్షణాలు నెలకొన్నట్లయితే - అవి ఇతర రాజసమైన, తామసమైన 
లక్షణాలు వీగిపోయేటట్టు చేయగలవు. పైగా మనస్సు సత్త్యగుణ సంభరితమై ఉండటం జ్ఞానావిర్భావానికి కారణంగా 
కూడా పరిణమిస్తుంది. 


తే. క్రియ లహంకారమున( గల్గు. గ్రియలవలన । దేహసంబంధ మెడలక తిరుగవలయు 
జన్మపర్యాయములయందు జన్మ మనగ । మిళతనవశుక్షశోణితకలితవృత్తి, 291 

ప్రతిపదార్థం: అహంకారమునన్‌= అహంకారం - నేను అనే భావం వలన; క్రియలు= కార్యాలు - పనులు; కల్లున్‌= ఏర్పడతాయి; 
క్రియలవలనన్‌= పనుల కారణాన; దేహసంబంధము= శరీరంతోడి చుట్టరికం; ఎడలక= తొలగక; జన్మపర్యాయములఅందున్‌= 
పుట్టుకల (క్రమంలో; తిరుగన్‌+వలయున్‌= తిరుగవలసి ఉంటుంది; జన్మము+అన(గన్‌= పుట్టుక అంటే; మిళిత నవ శుక్ష శోణిత 
కలిత వృత్తి= కలిసిన కొత్త ఇంద్రియ రక్తములతోడి బ్రతుకు - ఇంద్రియరక్తములు కొత్త కొత్తగా కలుస్తుంటే, పుట్టుతూ ఉండాలి. 
తాత్పర్యం: అహంకారం సకల లోకాలకే కాక లోకేశ్వరులకూ ఉనికిపట్టని (గ్రహించి ఉన్నాం. ఆ అహంకారమే 
జీవుల సకల కార్యాలకూ మూలం. ఆ కార్యనిర్వహణం జరుగుతున్నంతవరకు, ఆ కార్యకలాపాల ఫలితాలుగా 
పాపపుణ్యాలు కలుగుతూనే ఉంటాయి. ఆ పాపపుణ్యాల అనుభవంకొరకు (ప్రాణి దేహం ధరించి, జననమరణ 
చక్రానపడి, క్రిందికీ మీదికీ తిరుగుతుండటం తప్పనిసరి. ఇంతకూ జననమంటే, పురుషుడి శుక్షం, (స్తీ శోణితాల 
కలయికతో రూపుదిద్దుకొనటమే. 


ఆ. మూత్రమున(బురీషమున నూనుచును గర్భ । మున. బ్రవర్ధనమ్ము. బొంది వెడలి 

సంతతానుబంధ సంసార దుఃఖ ని । ర్మగ్ను( డగుచు నుండు మానవుండు. 292 
ప్రతిపదార్థం: మానవుండు= నరుడు; మూత్రమునన్‌= నీరుడితో; పురీషమునన్‌= మలంతో; ఊనుచును= ఆనుచు- 
అంటుకొంటూ; గర్భమునన్‌= కడుపునందు; ప్రవర్షనమ్మున్‌+పొంది= పెరుగుటను 'చెంది' - పెరిగి; వెడలి= బయటపడి; సంతత+ 
అనుబంధ సంసార దుఃఖ నిర్మగ్నుండు= ఎల్లప్పుడు వెన్నంటి ఉండే సంసారమనే దుఃఖాన మునిగినవాడై; అగుచున్‌= బౌతూ; 
ఉండున్‌= జీవిస్తాడు. 


తాత్సర్యం: నరుడి జన్మ దుఃఖమయమేగాదు, రోతగొల్పునది కూడా. మలమూత్రాల నడుమ గర్భాన పెరిగి, 
బయటపడి, ఇక అప్పటినుండి నిరంతరం సంసారంతో బద్దుడైపోయి, తొలుత శిశువుగా, తనయుడుగా దానిలో 
చేరిన తాను చివరకు ముదుసలిగా తాతగా మారేంతవరకు దుఃఖంలో కూరుకొనిపోతున్నాడు. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: తాత్త్విక దృష్టితో చూచినపుడు సాంసారిక జీవనం కేవలం గతానుగతికంగానే కాక, సారహీనంగా దుఃఖమయంగా కూడా 
కనిపిస్తుంది. 
క. ఇంతకు మూలము దృష్టా । తంతులతయ వత్స! వినుము దానికి నడరం 

గాంతాజనంబు దొలు ప్రా(। కింత యెటి(గి తృష్ణ తొబి(గు టిచ్చు విముక్తిన్‌. 293 
ప్రతిపదార్థం: వత్స!= బిడ్డా! ధర్మనందనా!; ఇంతకున్‌= ఈ అంతటికిని; మూలము= హేతువు; తృమ్షాతంతులత+అ= పేరాస 
అనే తీగే; వినుము= ఆలకించుము; దానికిన్‌= ఆ తీగకు; అడరన్‌= అతిశయించగా; కాంతాజనంబు= (స్తీజనం; తొలుప్రాకు= 


పాకుడు కొరకు నిలువుగా కొట్టిన కొయ్య - ఆలంబనం - ఊతం; ఇంత+ఎటిం౧= ఈ విధం (గ్రహించి; తృష్షణతొాఅంగుట= 
పేరాసను వదలటం; విముక్తిన్‌= మోక్షమును - సంసారబంధమునుండి ఎడబాటును; ఇచ్చున్‌= ఒసగును. 


తాత్సర్యం: ఈ నిరంతర సంసారబంధానికి, ఎడతెరపి లేక తిరిగే జనన మరణ చక్రానికి ఏకైక మూలం ఆశ 
అనే తీగ. ఆ ఆశాలత ఎగబ్రాకటానికి పాకుడు కొయ్యగా సంసారంలోని (స్తీజనం ఉపయోగపడుతున్నది. ఈ 


నిజం తెలిసి, ఆశను విడిచిపుచ్చగలిగితే, సంసారబంధం నుండి, జనన మరణ చక్రభ్రమణం నుండి బయట 
పడవచ్చును. 


నిశేషం: అలం: రూపకం. 


క జ్ఞానాజ్ఞానంబులకుం । దాన యుపాశ్రయము బుద్ది తత్వాహంకా 
రానూన లక్షణాఢ్యం | బైన యెటుక దాని జీవు( డని చెప్పు శ్రుతుల్‌. 294 


ప్రతిపదార్థం: బుద్ది= నరుడి మతి; బ్ఞాన+అజ్ఞానంబులకున్‌= జ్ఞానానికీ, అజ్ఞానానికీ - రెండింటికీ; తాను+అ= తానే; 
ఉప+ఆ(శ్రయము= ఆలంబనం - ఆధారం; తత్త +అహంకార+అనూన లక్షణ+ఆఢ్యంబు+ఐన= సత్యం అహంకారం (నేను అనే 
భావం) అనే గొప్ప లక్షణాలతో సంపన్నమైన (కూడిన); ఎణుక= పరిజ్ఞానం - తెలివి; దానిన్‌= ఆ ఎరుకను; (శ్రుతుల్‌= వేదాలు; 
జీవుడు+అని చెప్పున్‌= జీవి అని పేర్కొంటాయి. 
తాత్పర్యం: (ఇక్కడ బుద్దినీ, జీవుడినీ విడివిడిగా వాటి లక్షణాలతో (ప్రదర్శిస్తున్నాడు.) బుద్ది జ్ఞానానికి, అజ్ఞానానికి 
- రెండింటికీ ఆధారం. బుద్ధివేరు, జీవుడు వేరు. ఇక జీవుడి లక్షణాలు ఏమిటంటే - అతడే తత్త్యం, సృష్టిలోని 
చిట్టచివరి సత్యం; అతడే అహంకారం కూడా. ఈ అహంకారం కారణంగానే అహంకారలక్షణంతో ఉన్నన్నాళ్ళు 
సంసారయాతత్ర సాగిస్తున్నాడు జీవుడు. అతడే తత్త్యలక్షణసంపన్నుడైతే ముక్తుడైపోతాడు. 
ఆ. అతండు కాలకలిత మైన కర్మమున సం । సార వర్తనంబు సల్పుచుండు 

స్వప్న సంప్రవృత్తి సలిపెడు నరుమాడ్కి। నింద్రియములతోడ నెనయ బెరసి. 295 
ప్రతిపదార్థం: అతండు= ఆ జీవుడు; కాలకలితము+ఐన= కాలంచేత సంపాదితమైన - కూడబెట్టబడిన; కర్మమునన్‌= కర్మవలన; 
సంసార వర్తనంబు= కుటుంబ జీవనం; స్వప్న సం(ప్రవృత్తి= కలలో ప్రవర్తనను; చలిపెడు= చేసెడు; నరుమాడ్కిన్‌= మానవుడివలె; 
ఇంద్రియములతోడన్‌= జ్ఞాన కర్మ ఇంద్రియాలతో; ఎనయన్‌+బెరసి= కలయవ్యాపించి; చలుపుచున్‌+ఉండున్‌= చేస్తూ ఉంటాడు. 
తాత్పర్యం: ఆ జీవుడు కాలసంపాదితమైన కర్మ కారణాన సంసారం చేస్తూ ఉంటాడు. సంసారంలోని వివిధ 
కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే నిజానికి తత్త్యరూపుడైన అతడు సంసారి కాజాలడు. అయినా కర్మవశాన 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 623 


సంసారజీవనం తప్పదు. అందువలన బీవుడు చేసే ఈ సాంసారిక (ప్రవర్తనలు ఎట్లాంటి వంటే కలలో నరుడు 
చేసే క్రియలవంటివి. (క్రియల నిర్వహణకు ఇంద్రియాల తోడ్పాటు తప్పదు కాబట్టి, ఆయా ఇంద్రియాలతో కలిసి 
ఆయా కర్మలు స్పప్షంలోవలె చేస్తూ ఉంటాడు అతడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. రాగ పరిలిప్తమానస | యోగంబున నింద్రియంబు లుల్లసితము లై 
భోగు లగుట యుడిపిన నప । రాగత సంసార దుర్విరామము సేయున్‌. 296 

ప్రతిపదార్థం: ఇంద్రియంబులు= జ్ఞాన - కర్మ ఇంద్రియాలు; రాగపరిలిప్రమానస యోగంబునన్‌= అనురాగంతో పూయబడిన 
మనస్సు యొక్క కలయికతో; ఉత్‌+లసితములు+ఐ= బాగా ఆడబడినవై (క్రీడించినవై); భోగులు+అగుట= భోగించునవిగా 
అగుట(ను); ఉడిపినన్‌= మాన్సినచో; అపరాగత= తొలగిన అనురాగం; సంసార దుర్‌+విరామము= సంసారముయొక్క చెడు 
ముగింపును; చేయున్‌= కలిగించును. 

తాత్సర్యం: నరుడి ఇంద్రియాలు అనురాగపు పుంత కలిగిన మనస్సుతో కలిసి భోగాలలో (ప్రవర్తిస్తూ, భోగులుగా 
అనుభోక్తలుగా మారుతున్నాయి. వాటి ఆ భోగలాలసను మాన్సగలిగితే, నరుడిలో అపరాగత్వం - అనురాగరాహిత్యం 
- అనురాగం తొలగిపోవటం ఏర్పడుతుంది. ఆ అపరాగత్వం వలన సంసారం నుండి విముక్తి పొందవచ్చును. 


క. పురుషు లఖిల భూతములను । బురుషులలో భూమిసురులు భూమిసురులయం 

దరయంగ మంత్రవేదులు । వరు లధికులు బోధయుతులు వారలకంటెన్‌. 297 
ప్రతిపదార్థం: అఖిల భూతములను= ఎల్ల ప్రాణులలో; పురుషులు= నరులు; పురుషులలోన్‌= నరులలో; భూమిసురులు= 
బ్రాహ్మణులు; భూమిసురులఅందున్‌= బ్రాహ్మణులలో; అరయంగన్‌= పరిశీలిస్తే; మంత్రవేదులు= మం(త్రం తెలిసినవారు - వేదం 
చదివినవారు; వరులు= (శ్రేష్టులు; వారలకంటెన్‌= ఆ మం(త్రవేత్తలకంటె; బోధయుతులు= జ్ఞానవంతులు; అధికులు= ఎక్కువైనవారు 
- ఉత్తములు. 
తాత్సర్యం: సృష్టిలోని ప్రాణిజాతు లన్నింటా మానవులు శ్రేష్టులు. మానవులలో (బ్రాహ్మణులు ఉత్తములు. 
బ్రాహ్మణులలో మం(త్రవేత్తలు అధికులు. వారికంటెను జ్ఞానవంతులు ఉత్తములు. (సృష్టిలో సర్యోన్నతమూ, 
సర్యోత్కృష్టమూ అయిన పదార్థం జ్ఞానమన్నమాట.) 
క. జ్ఞానంబు దృష్టి నరునకు(। గాన నయనహీను నడపు కరణి యగుట బ్ర 

జ్ఞాన విహీనుని నడవడి । దీని నెబు(గ వలయు నెజుక దెచ్చికొనంగన్‌. 298 
ప్రతిపదార్థం: నరునకున్‌= మానవుడికి; దృష్టి= చూపు; జ్ఞానంబు= జ్ఞానం - (తెలివి); కాన= కావున; (ప్రజ్ఞాన విహీనునిన్‌= 
నడవడి- జ్ఞానం లేనివాడి నడత; నయన హీను నడపు కరణి+అగుటన్‌= కన్నులు లేనివాడి నడత వంటిది అగుటచేత; 
ఎణుక+తెచ్చికొనంగన్‌= జ్ఞానం సంపాదించటానికి; దీనిన్‌= ఈ విషయమును - జ్ఞానహీనుడు నయనహీనుడను విషయమును; 
ఎణు(గన్‌+వలయున్‌= తెలిసికొనవలెను. 
తాత్సర్యం: మానవుడికి నిజమైన చూపు జ్ఞానమే గాని, కన్ను కాదు. కాబట్టి జ్ఞానహీనుడి నడత గుడ్డివాడి 
నడకవంటిది. జ్ఞానార్థిఅయినవాడు జ్ఞానార్డనకు ముందుగా ఈ విషయాన్ని (గ్రహించాలి. 


నిశేషం: అలం: ఉపమ. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. క్షమయును సత్యంబును శౌ | చమును సుధర్మములు! బ్రహ్మచర్యం బత్యు 

త్తమ ధర్మము; వానికి జి । త్రము నలవటుపంగవలయు ధైర్యము పేర్మిన్‌. 299 
(ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పూ; సత్యంబును= సత్యవ్రతమూ - సత్యం చెప్పడం, సత్యంగా (ప్రవర్తించటం; శౌచమును= 
శుచిత్వము - శుభ్రత - శారీరక మానసిక పరిశుద్దత - ఈ మూడూ; సుధర్మములు= మంచి ధర్మాలు; (బ్రహ్మచర్యంబు= 
(బ్రహ్మచారి తనం - గార్హస్థ్యానికి ముందు ఆచరించే ధర్మం; అతి+ఉత్తమ ధర్మము= మిక్కిలి (శ్రేష్టమైన ధర్మం; వానికిన్‌= 
ఆ ధర్మాల - క్షమా, సత్య శౌచ బ్రహ్మచర్య ధర్మాలకొరకు - వాటి ఆచరణకై; ధైర్యము పేర్మిన్‌= ధైర్యము - ధీరుడి స్వభావంయొక్క 
అతిశయంతో; చిత్తమున్‌= మనస్సును; అలవణుపంగన్‌+వలయున్‌= అలవాటు చేయాలి. 
తాత్పర్యం: జ్ఞానార్దనకు ముందు నరుడు ధర్మాధర్మవివేకంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాలలో ఓర్పు, సత్యం, 
బహిరంతళ్ళుభ్రత ఉత్తమమైనవి. ఆ తరువాత బ్రహ్మచర్యం అతిశ్రేష్టధర్మం. ఈ ధర్మాలయెడ మనస్సును 
అనుకూలంగా మలచటానికి నరుడిలో గొప్ప ధైర్యం కావాలి. మనస్సును ఈ ధర్మాల ఆచరణకు క్రమంగా 
అలవాటు చేయాలి. 


విశేషం: సద్దర్మాచరణకు ధైర్యం తప్పనిసరి. సామాన్యులు ధర్మాన్ని సాధారణంగా ఆచరిస్తూనే ఉంటారు. కాని, పరీక్షా సమయాలలో 
కీలకమైన సన్నివేశాలలో ధైర్యశాలి తప్ప ఇతరులు ధర్మానికి కట్టుబడి ఉండలేరు. 


క పరిహాసము భాషణమును । నిరీక్షణము లోనుగా(గ నింద్యంబులు సుం 
దరులయెడ దీని కేమని | చొరందగ దట్లెన మనసు సొత్తురు సుదతుల్‌. 300 


ప్రతిపదార్థం: సుందరుల ఎడన్‌= అందమైన వనితలతోడి వ్యవహార సందర్భాన; పరిహాసము= గేలి; భాషణము= మాట్లాడుట; 
నిర్‌+ ఈక్షణము= ఎదురుచూడటం; లోనుగాంగన్‌= లోనైనవి ((క్రియలు-చేష్టలు); నింద్యములు= నిందించదగ్గవి - పరిహరించదగ్గవి; 
దీనికిన్‌= ఈ మా(త్రపు చిన్న పనికి; ఏమి+అని= (తప్పు) ఏమిటి అని; చొరన్‌+తగదు= (ప్రవేశించకూడదు; అట్టు+అయినన్‌= 
అట్టు (ఏమీలేదులే అనికొని చొరబడి) పోతే పోయినచో; సుదతుల్‌= (స్త్రీలు; మనసు+చొత్తురు= మనస్సున (నరుడి) ప్రవేశిస్తారు. 


తాత్సర్యం: సౌందర్యవతులయిన వనితలయెడ (బ్రహ్మచారి అతిజాగరూకుడై మెలగాలి. వారితో పరిహాసం, 
సంభాషణం, వారికొరకు ఎదురుచూపు లోనైన చేష్టలు కూడవు. ఆం దీనికేమైనది! దీనిలో తప్పు ఏమిటి? అన్న 
భావంతో వారిలోనికి చొచ్చుకుపోతే, వారు (బ్రహ్మచారి మనస్సులోనికి ప్రవేశిస్తారు. 


విశేషం: ఈ జాగరూకత, రోగం కలిగిన తరువాత జౌషధసేవనం కంటె, ముందుగానే అసలు రోగ ఆవిర్భావమే లేకుండా 
చూచుకొనే అభిప్రాయంతో తీసికొనవలసినది. 


క. విను మాంసాస్టిమయం బని । వనితాంగము సద్వివేక వైభవమున( గాం 
చిన నందు మది దగుల; దా । పనికిని నాడీ విశుద్ది ప్రాపగు6 బుత్రా! 301 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; విను= ఆలకించుము; వనితా+అంగము= స్త్రీ శరీరం; మాంస+అస్టిమయంబు+అని= 
మాంసంతో, ఎముకలతో నిండినది అని; సత్‌+వివేకవైభవమునన్‌= మంచి విచక్షణా జ్ఞానంతో; కాంచినన్‌= చూస్తే; మది= 
మనస్సు; తగులదు= చిక్కుకొనదు - (స్తీయెడ; ఆ పనికిని= ఆ క్రియకు - ఆ విధంగా చూడటానికి; నాడీ విశుద్ది= నాడుల 
- శరీరంలోని రక్తాన్ని ధరించి శరీరమంతా (ప్రాకి ఉండే నరాల వంటివాటి విశుద్దత్వం - వాటి పరిశుభ్రత; ప్రాపు+అగు(న్‌)= 
ఆధారమౌతుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 625 


తాత్పర్యం: వనితల శరీరనిర్మాణాన్ని గమనించి, వాస్తవాన్ని గుర్తిస్తే వారియెడ ఆకర్షణ కలుగదు. మాంసపుటెముకల 
మూట తప్ప అన్యంగాదు ఆ శరీరము అనే మంచి వివేకంతో స్ర్తీని దర్శిస్తే, బ్రహ్మచారి మనస్సు స్త్రీని స్పృశించదు. 
అయితే ఆ దృష్టి ఏర్పడాలంటే, ముందుగా అతడికి శరీరనిర్మాణంలో (ప్రధాన భాగాలయిన నాడుల పరిశుద్దత 
ఆలంబనంగా ఉండగలదు. 


క శారీరస్థితికి( బ్రథమ । కారణమై యుండు నాడికాదశకము; సం 
చారిక లగు నింద్రియముల । కారయ నాడికలు మజియు నై దమలమతీ! 302 


ప్రతిపదార్థం: అమలమతీ!= నిర్మలమైన బుద్ది కలవాడా! - ధర్మరాజా!; శారీర స్టితికిన్‌= శరీరముయొక్క ఉనికికి; నాడికా 
దశకము= నాడుల పది - పది నాడులు; ప్రథమ కారణము+ఐ= మొదటి కారణమై; ఉండున్‌= కలవు; ఆరయన్‌= పరిశీలించగా; 
సంచారికలు+అగు= సంచారశీలములయిన - తిరుగాడే స్వభావంగల; ఇంద్రియములకు - పంచజ్ఞాన ఇంద్రియాలకు; మతజీయున్‌= 
ఇంకను; ఐదు నాడికలు= ఐదు నాడులు (కలవు). 


తాత్పర్యం: ఓ నిర్మలబుద్దీ! ధర్మరాజా! శరీరనిర్మాణంలో ఆదికారణాలుగా పదినాడులు ఉన్నాయి. సంచరించే 
స్వభావంగల జ్ఞానేంద్రియాలకు అదనంగా మరి ఐదు నాడికలు ఉన్నాయి. మొత్తం ఈ పదిహేను నాడులూ 
శరీరాన్ని నిలుపుతున్నాయి, నడుపుతున్నాయి కూడా. 
విశేషం: యోగవిద్యాభ్యాసంలో ఈ నాడీపరిజ్ఞానం ఆవశ్యకంగా భావిస్తారు. ఇంద్రియనిగ్రహం నాడీపరిజ్ఞానంతో ముడిపడి ఉన్నట్లు 
భావిస్తారు. 
తే. స్థూల భంగులు పదియును సూక్ష్మభంగు । లైదు నివి; వీనికంటె నత్యంత సూక్ష్మ 

భంగి హృదయంబు నడుముగా( బర(గియున్న । నాడియది సర్వగత యగు. జూడ జూడ. 303 
ప్రతిపదార్థం: స్టూలభంగులు= బలసిన (పెద్ద) విధముగలవి - పెద్దవి; పదియును= పదీ - పైన చెప్పినవి; సూక్ష్మభంగులు= 
సన్నని విధం గలవి - వెదికితేగాని కనిపించనివి; ఐదును= ఐదూ (ఇంద్రియాలకు చెందినవి); ఇవి= ఈ పై వివరించబడినవి; 
వీనికంటెన్‌= ఈ పదిహేనింటికంటె; అతి+అంత+సూక్ష్మ భంగి= మిక్కిలి సన్ననైన విధంగలది; హృదయంబు= మనస్సు; 
నడుముగాన్‌+పరంగి+ఉన్న= మధ్యభాగంగా ఒప్పే; నాడి+ఆది= ఆ నాడి - ఆ (ప్రసిద్దమైన నాడి; చూడన్‌+చూడన్‌= చూడగా 
చూడగా; సర్వగత+అగున్‌= అంతటను ఉండేది - శరీరమంతా వ్యాపించి ఉండేది జౌతుంది. 
తాత్పర్యం: శరీరనిర్మాణానికి ప్రథమకారణాలుగా పేర్కొనబడ్డ నాడులు పది - స్టూలమైనవి. ఆ తరువాత 
పంచేంద్రియాలకు ఆధారమైన నాడికలు (చిన్న నాడులు) ఐదూ సూక్ష్మమైనవి. చూచినంత మాత్రాన కనిపించేవి 
కావు అవి. ఈ రెండు విధాలయిన నాడులు - స్టూలసూక్ష్మ రూపాలలో ఉండేవి కాకుండా, మరొక అతిసూక్ష్మనాడి 
ఉన్నది. దానికి మనస్సు మధ్యభాగంగా ఉంటుంది. ఆ అతిసూక్ష్మనాడి హృదయగతమైనది. దానిని చూస్తూ చూస్తూ 
పోతే అది అంతటా వ్యాపించి, అంతా తానే అయి ఉంటుంది. 


క. ఆ చూపు మరిగి చిత్తం । బే చవికిం బోదు; పోయె నేని మరలుపన్‌ 

గోచరమగు వెలిచవులం । బాచిన లోచవిన నిలిచి పరమాత్మం గనున్‌. 304 
ప్రతిపదార్థం: ఆ చూపు= (పైన విరించిన) హృదయగతనాడిపై చూపు - అంతర్‌ దృష్టి; మరిగి= అలవాటుపడి; చిత్తంబు= 
మనస్సు; ఏచవికిన్‌= ఏ రుచికొరకూ; పోదు= వెళ్ళదు; పోయెను+ఏని= (ఒకవేళ) వెళ్ళినట్లయితే; మరలుపన్‌= మరలించగా- 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తిరిగి అంతర్‌ దృష్టివైపునకు (త్రిప్పగా; గోచరము+అగు= అనుభూతాలయిన; వెలిచవులన్‌= బయట రుచులను; పాచినన్‌= 
విసర్జించగా - వదలివేసిన పిదప; లోచవిని+అ= లోపలి రుచియందే; నిలిచి= నిలబడి - స్థిరమై; పరమ+ఆత్మన్‌= పరబ్రహ్మ 
స్వరూపమైన దానిని; కనున్‌= చూస్తుంది. 

తాత్పర్యం: హృదయం మధ్యభాగంగా కలిగి, సర్వాంతర్యామిగా ఉండే ఆ సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపిన 
చిత్తం ఇక దేనినీ కోరక, దేనినీ పట్టించుకొనక ఆ అంతర్‌ దృష్టితో అట్టాగే ఉండిపోతుంది. ఇతర అంశాలజోలికి 
పోదు. ఒకవేళ పోయినా, దానిని తిరిగి మరలించి యథాపూర్వస్థితిలో నిల్సినపుడు ఆ చిత్తం తన అనుభవానికి 
వచ్చిన వెలిచవులను విసర్జించి, సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపి, అనుభవించిన లోచవిని తిరిగి స్వీకరించి, దానియందే 
నిలిచి పరమాత్మను చూడగలుగుతుంది. 


క. ఆ విధము శుక్లగతి గను | భావమునకు. గాని పట్టువడదు; వినుము! శు 

క్లావేశము సంకల్పజ | మావాసము శుక్లమునకు నఖిలాంగకముల్‌. 305 
ప్రతిపదార్థం: ఆ విధము= ఆ పరమాత్మను కనగల్లిన 'లోచవి”; శుక్షగతి+కను భావమునకున్‌+కాని= ఇం(ద్రియపు పోక(ను) 
పొందే స్థితికిగాని; పట్టు+పడదు= అలవడదు - అనుభవానికి రాదు; వినుము= ఆలకించుము; శుక్ష+ఆవేశము= ఇంద్రియపు 
ప్రవేశం; సంకల్పజము= ఆలోచనవలన పుట్టేది; అఖిల+అంగకముల్‌= ఎల్ల అవయవములు; శుక్షమునకున్‌= ఇం(ద్రియానికి; 
ఆవాసము= నివాసం - ఉనికిపట్టు. 
తాత్సర్యం: ఆ విధంగా 'లోచవి'తో పరమాత్మను దర్శించగలగటం నరుడిలో ఇంద్రియపు పోకడ ఏర్పడేనాటికిగాని 
అలవడదు. ఇంద్రియపు ఉద్రేకమనేది సంకల్పంవలన జనిస్తుంది. నరుడి సకల అవయవాలూ శుక్షానికి ఉనికిపట్టులే- 
ఉత్పత్తి హేతువులే. 


క. _ అరయంగ సంస్పర్మనమునన । తిరుగుడువడు శుక్ల మనుట తెజంగే? సంక 

ల్పరతింగలదే? చో(కెడ(। జరింపకుండంగ వలయు సంకల్పంబుల్‌. 306 
ప్రతిపదార్థం: అరయంగన్‌= పరిశీలించగా; శుక్షము= ఇంద్రియం; సంస్పర్భనమునను+అ= బాగా తాకటంవలననే; తిరుగుడు+పడున్‌= 
స్థలనమౌతుంది; అనుట= అనటం - అట్టా అనటం; తెజంగు+ఏ?= పద్దతా? తగునా? (తగదు); సంకల్పరతిన్‌= ఊహయందలి 
రతియందు; చోంకు= స్పర్శ; కలదు+ఏ?= ఉన్నదా?; సంకల్పంబుల్‌= ఊహలు; ఎడన్‌+చరింపక+ఉండంగన్‌+వలయున్‌= 
హృదయంలో తిరుగాడక ఉండాలి. 
తాత్పర్యం: పరిశీలిస్తే స్పర్శవలననే ఇం(ద్రియస్థలనం జరుగుతుంది - అనే మాట సరిగా కనబడదు. ఎందుకంటే 
నరుడు ఊహలోకంలో విహరిస్తూ కేవలం సంకల్పమాత్రాన రతిసుఖానుభూతిని ఇంద్రియస్థలనంద్వారా 
పొందుతున్నాడు. మరి అక్కడ ఆ సంకల్పమా(త్ర రతిలో స్పర్శకు తావేది? కాబట్టి నరుడి ఎడదలో సంకల్పాలు 
తిరుగాడకుండా ఉండాలి. 


తే. అత్రిముని యింద్ర దైవత్య మని జనులకు. । దెలిపె; నది కారణముగ నింద్రియ మనంగ 
బరంగు€. జూవె నృబీజంబు పరమ మెల్ల । ధాతువుల కది విను పుత్ర! దాని విధము. 307 


ప్రతిపదార్థం: పుత్ర!= కుమార!; అ(త్రిముని= అత్రి అనే పేరుగల బుషి నృబీజంబు= నరుడి విత్తనమును - శుక్షమును; 
ఇంద్ర దైవత్యము= ఇం(ద్రదేవతకు చెందింది; అని జనులకున్‌= అని (ప్రజలకు; తెలిపెన్‌= ఎరుకపరచాడు; అది= ఆ తెల్పటం; 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 627 


కారణముగన్‌= హేతువుగా; ఇంద్రియము+అనంగన్‌= ఇంద్రియం అనగా; పరంగున్‌+చూవె!= ఒప్పును సుమా!; అది= ఆ 
ఇంద్రియం; ఎల్ల ధాతువులకున్‌= అన్ని మూలపదార్థాలకంటె (మానవ శరీర నిర్మాణ మూలపదార్జాలు); పరమము= గొప్పది 
- శ్రేష్టము; దాని విధము= ఆ ఇం(ద్రియపు వైనం; విను= ఆలకించుము. 

తాత్సర్యం: కుమారా! ధర్మరాజా! వినుము. పూర్వం అత్రిముని నరుడిలో ఈ బీజాన్ని ఇం(ద్రదేవతకు 
చెందినదానినిగా జనులకు తెలియజేశాడు. అప్పటినుండి ఈ శుక్టాన్ని ఇంద్రియమని వ్యవహరిస్తున్నారు. ఈ 
ఇంద్రియం నరుడి శరీరంలోని మూలపదార్జాలు అన్నింటికంటె (శ్రేష్టమైనది. 


ఆ. శుకళ్లమునకు మనసు సూక్ష్మరూపము; మనో । బలము నిల్వరింప( బక్వబుద్ధి 

యోపుం దరుణవృద్దు లోప రజ్ఞాన దౌ । ర్టల్య మూఢ వికలభావు లగుట. 308 
ప్రతిపదార్థం: శుక్లమునకున్‌= ఇం(ద్రియానికి; మనస్సు= చిత్తం; సూక్ష్మరూపము= అతిగా సన్నని చిన్నని ఆకారం; మనస్‌+ 
బలము= చిత్తముయొక్క శక్తిని; నిల్వరింపన్‌= నిగ్రహించటానికి - అదుపు చేయటానికి; పక్వబుద్ది= పండిన మతిగలవాడు 
- వివేకవంతుడు; ఓపున్‌= సమర్జుడగును - చాలును; తరుణ వృద్దులు= యువకులు, ముదుసలులు; అజ్ఞాన దౌర్బల్య మూఢవికల 
భావులు+అగుటన్‌= (క్రమంగా) జ్ఞానం లేకపోవటంచేత (యువకులు) బలం చాలకపోవటంచేత (ముదుసలులు) తెలియని 
కలతచెందిన భావాలు కలవారు కాబట్టి; ఓపరు= సమర్ధులు కారు - చాలరు (మనస్సును నిల్వరించటానికి). 


తాత్సర్యం: ఈ ఇం(ద్రియానికి సూక్ష్మరూపం మనస్సే. కాబట్టి ఇంద్రియ నిగ్రహమంటే మనోనిగ్రహమనే 
(గ్రహించాలి. మనళ్ళక్తిని నిల్వరించాలి - అంటే పరిపక్వమైన బుద్దిగల వివేకవంతులకే అది సాధ్యమౌతుంది. 
ఇతరులకు, యువకులకుగాని వృద్దులకుగాని మనోబలాన్ని నిగ్రహించే శక్తి చాలదు. ఎందుకంటే యువకులు 
అజ్ఞానంవలన తెలియని భావాలతో ఉంటారు. ముదుసలులు దౌర్బల్యంవలన కలతచెందిన భావాలతో ఉంటారు. 
యువకులు అజ్ఞానమూఢులు కాగా, వృద్దులు దౌర్బల్యవికలులు. కాబట్టి యౌవనవార్థక్యాల నడిమి దశలోనివారే 
మనస్సును నిగ్రహించగలరు. 


క కావున శుక్ల స్టితికిం । గావించినయట్టి పుణ్యకర్మము లగు స 
గ ల 
త్ఫేవిత యమనియమాదుల । త్రోవ సొరంగవలయు విషయ దూరాత్మకుంై. 309 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి - ఇంద్రియ నిగ్రహం అవశ్య ఆచరణీయం కాబట్టి; శుక్ల స్టితికిన్‌= ఇంద్రియపు నిలకడకు; 
కావించిన+అట్టి= ఏర్పరచినట్టి; పుణ్యకర్మములు+అగు= ధర్మకార్యములయిన; సత్‌+సేవిత యమ నియమ+ఆదుల త్రోవ= 


మంచివారిచేత ఆచరించబడ్డ యమము, నియమము మొదలయిన ఎనిమిది నియములయొక్క దారిని; విషయదూర+ఆత్మకుండు+ఐ= 
విషయాలకు - కన్ను ముక్కు లోనైనవాటికి తెలియవచ్చేవానికి, ఎడమైన మనస్సుగలవాడై; చారంగన్‌+వలయున్‌= (ప్రవేశించాలి. 


తాత్సర్యం: ఇంద్రియనిగ్రహం జ్ఞానార్జనకు, తద్దారా మోక్షప్రాప్తికీ కారణం కాబట్టి వీర్యపు నిలకడకొరకు 
ఏర్పరచబడ్డవీ, సజ్జనులు ఆచరించేవీ అయిన యమనియమాది ఎనిమిది నియమాలూ నరుడు పాటించాలి. 
జ్ఞానేంద్రియాలకు గోచరించే విషయాలకు దూరంగా మనస్సును కట్టడిచేసి, ఈ యమనియమాదుల మార్గాన 
ప్రవేశించాలి. అపుడు మనో నిగ్రహం, తద్ద్వారా శుక్షస్థితి చేకూరే వీలుంది. 


క. అరయం.గ విషయము లెంతయు । దురంతములు; వానియందు. దొడరిన€ జేటుం 
బొరయుదురు దొడరకున్నం | బరమపదవి యమ్మహానుభావులకు నగున్‌. 310 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అరయంగన్‌= పరిశీలించగా; విషయములు= పంచజ్ఞానేంద్రియాలకు గోచరించే అంశాలు - పదార్థాలు; ఎంతయున్‌= 
అమితంగా - అధికంగా; దుర్‌+అంతములు= దుఃఖం, చెడు అంతాన గలవి - చివరకు దుఃఖాన్ని, చెడును కలిగించేవి;వానియందున్‌= 
ఆ విషయాలలో (విషయ సుఖాలలో); తొడరినన్‌= లగ్నమైనచో; చేటున్‌= కీడును; పొారయుదురు= పొందుదురు; తొడరక+ఉన్నన్‌= 
లగ్నం కాకుండా ఉన్నచో; ఆ+మహా+అనుభావులకున్‌= అట్టి తొడరని గొప్పశక్తి సంపన్నులకు; పరమపదవి= గొప్పస్టితి - ముక్తి; 
అగున్‌= కలుగును. 
తాత్పర్యం: పరిశీలనగా చూస్తే జ్ఞానేంద్రియాలద్వారా మనస్సును చేరే విషయాలు, చాలా దుఃఖాన్ని, కీడును 
చివరకు మిగిల్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో తగుల్కొంటే (ఆ విషయసుఖాలకు లోనైతే) చివరకు 
చేటు కలుగకమానదు. అట్టా కాకుండా ఆ విషయాలకు దూరంగా ఉండి, విషయ సుఖాలకు లోనుగాని 
మహానుభావులు పరమపదాన్ని (ముక్తిని) అందుకొనగలుగుతారు. 
క. జననము జరయును మరణం । బును మొదలుగ( గలుగు దుఃఖములు లోకమునం 

గనుంగొని బుధుండు మోక్షం । బున కుద్యోగించు నియతి. బూతహృదయు!. డై. 311 
ప్రతిపదార్దం: బుధుండు= పండితుడు - బుద్దిమంతుడు; లోకంబునన్‌= జగత్తులో; జననము= పుట్టుక; జరయును= 
ముసలితనమూ; మరణంబును= చావూ; మొదలుగన్‌+కలుగు దుఃఖములు= మొదలైన ఎపుడూ ఉండే దుఃఖాలను; కనుంగొని= 
చూచి; నియతిన్‌= నియమంతో - నిగ్రహంతో; పూత హృదయుండు+ఐ= పవిత్రమైన మనస్సు కలవాడై; మోక్షంబునకున్‌= 
ముక్తికొరకు; ఉద్యోగించున్‌= ప్రయత్నిస్తాడు. 
తాత్సర్యం: లోకవ్యవహారాన్ని పరిశలించిన పండితుడు, లోకంలో నిరంతరం ఎపుడూ ఆగకుండా జరిగిపోయే 
పుట్టుకలూ, చావులూ, మీదపడే ముసలితనం మొదలైన దుఃఖపరంపరను చూచి, నియమపాలనతో మనస్సునుపవిత్రీ 
కరించుకొని ఈ జగత్తునకు, దానిలోని దుఃఖసమూహానికీ దూరంగా పోయే ఉద్దేశంతో మోక్షంకొరకు ప్రయత్నిస్తాడు. 


విశేషం: గతానుగతమైన జీవనం చేయటం పామరుడి లక్షణం. పరిశీలించి ఉత్తమ మార్గాన (బ్రతకటం పండితుడి లక్షణం. 


తే. వాజ్మనః కాయములు శౌచవంతములుగ6 | జేసికొని యనహంకారశీల శాంత 
బుద్దియై నిరపేక్షత( బొంది యఖిల । భూతదయ గల్లి మెలంగంగ బోధ మొందు. 312 


ప్రతిపదార్థం: వాక్‌+మనస్‌+కాయములు= మాట, మనస్సు, శరీరం - ఈ మూడూ; శౌచవంతములుగన్‌= శుభ్రతతో కూడినవిగా; 
చేసికొని= కావించుకొని; న+అహంకారశీల శాంత బుద్ది+ఐ= అహంకారంలేని - 'నేను' అనే గర్వంలేని స్వభావంతో శాంతించిన 
బుద్దిగలవాడై; నిర+అప+-ఈక్షతన్‌= కోరికలేనివాడితనమును - కోరికలు లేని స్థితిని; పొంది= చెంది; అఖిల భూతదయ= ఎల్ల 
'ప్రాణులయెడ జాలి - కరుణ; కల్గి= ఉండి - వహించి; మెలంగంగన్‌= (ప్రవర్తిస్తే - జీవిస్తే; బోధము= జ్ఞానం; ఒందున్‌= చెందును. 
తాత్సర్యం: నరుడు మాటలో, మనస్సులో, పనిలో పరిశుభ్రతను పాటిస్తూ, సహజమైన అహంకారభావాన్ని విడనాడి 
శాంత స్వభావుడై ఉన్నపుడు, అతడిలో కోర్కెలు సన్నగిల్లి అంతరించిపోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణి 
సమూహమంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పరిశుభ్రమైన జీవనం, అహంకారం లేని శీలం, 
కోర్కెలకు దూరమైన మనస్సూ - ఈ మూడిటికి తోడుగా భూతదయ కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగితీరుతుంది. 
క. మనసును వాక్కును గాయం । బు నియంత్రితములుగ. జేసి పొందుదురు ధనం 
బునకై మ్రుచ్చులు దానిం । గనుంగొనం గావలదె మోక్షకాంక్షికి? వత్సా! 313 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 629 


ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా! ధర్మసుతా!; ముచ్చులు= దొంగలు - అధ్యాత్మ విద్యలోనివారు; మనసును= చిత్తమును; వాక్కును= 
మాటను; కాయంబున్‌= శరీరాన్ని; ధనంబునకై= ధనంకొరకు - ధనార్దనకై; నియం|త్రితములుగన్‌+చేసి= నియమించబడిన - 
నిగ్రహించబడిన వాటినిగా చేసి; దానిన్‌= ఆ ధనాన్ని; పొందుదురు= అందుకొంటారు; మోక్షకాంక్షికిన్‌= ముక్తిని కోరేవాడికి; 
కనుంగొనంాన్‌+వలదే?= చూడవద్దా? (ఆ విషయం). 


తాత్పర్యం: అన్ని విద్యలనువలెనే ఈ ఆధ్యాత్మవిద్యనూ దుర్వినియోగంచేసే దొంగలున్నారు. అట్టివారిని ముక్తిని 
కోరేవాడు గమనించాలి. ఆ మునిముచ్చులు ధనంకొరకు, మనోవాక్కాయాలను నియంత్రించికొని, తత్ర దర్శనద్వారా 
దాన్ని ఆర్జించి ఆధ్యాత్మవిద్యా కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ విధమైన దురుపయోగం నుండి ఆధ్యాత్మవిద్య 
రక్షితం కావాలి. 


ఆ. _ బుద్ది. గొని మనంబు వోనీక నిలిపి మ । నోభియుక్తి నింద్రియముల నాంగి 
విషయసమితి నెడల విడిచిన వానికి | ననిమిషులు ప్రసన్ను లగుదు రనఘ! 314 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బుద్దిన్‌+కొని= మతినిపట్టి - నిగ్రహించి; మనంబు= మనస్సును; పోన్‌+-ఈక= పోనీయక- 
దానిని నిలిపి; మనస్‌+అభియుక్తిన్‌= చిత్తముయొక్క పూనికతో; ఇంద్రియములన్‌= కన్ను ముక్కు లోనైన జ్ఞానేంద్రియాలను; 
ఆంగి= అడ్డగించి- నిగ్రహించి; విషయసమితిన్‌= విషయ (వాసనల) సమూహాన్ని - లౌకిక ప్రవృత్తులను; ఎడలన్‌+విడిచినవానికిన్‌= 
దూరాన వదలిన వాడికి; అనిమిషులు= రెప్పపాటులేనివారు - దేవతలు; ప్రసన్నులు+అగుదురు= అను[గ్రహించినవారు అవుతారు. 


తాత్పర్యం: ఓ పాపరహితుడ వైన ధర్మరాజా! బుద్దిని అదుపులో ఉంచుకొని, మనస్సును నిగ్రహించుకొని, పూనికతో 
ఇం(ద్రియాలను నిరోధించి, తద్దారా విషయవాసనలను విడిచిపుచ్చిన వాడిని దేవతలు అనుగ్రహిస్తారు. 


క _ విను దేవతాప్రసాదం । బున నిర్మల యోగతంత్రములు పనుపడు న 
య్యనువున నిశ్చలమతి ని । ల్లునది శిథిలితాన్నపాన సుఖతృష్టుం డై. 315 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; దేవతా ప్రసాదంబునన్‌= దేవతల అను గ్రహంవలన; నిర్మల యోగ తంత్రములు= స్వచ్చమైన 
యోగకార్యాలు; పనుపడున్‌= అలవాటౌతాయి; ఆ+అనువునన్‌= ఆ సౌకర్యంతో - ఆ ఉపాయముతో; నిశ్చలమతిన్‌= చలనంలేని 
బుద్దితో; శిథిలిత+అన్నపాన సుఖతృష్టుండు+ఐ= తినటం తాగటం సుఖములయెడ సడలిన ఆశగలవాడై- అన్నపానాలయెడ, 
సుఖాలయెడ ఆశ సన్నగిల్లినవాడై; నిల్చునది= నిలబడాలి. 


తాత్పర్యం: దేవతల అను(గహంవలన మలినరహితమైన యోగకార్యాలు నరుడికి అలవడుతాయి. ఆ 
యోగవిద్యల సహాయంతో నిశ్చలబుద్దితో అన్నపానాలు, ఇతర సుఖాలయెడ ఆసక్తి సన్నగిల్లి, ఏకాగ్రతతో నరుడు 
నిలబడాలి. 


క శాక కణ మూల ఫల పి। ణ్యాకాదుల బైక్షమైన యన్నంబున ని 
శ్యోకత నా(కలివుచ్చుచు | లోకాలోకంబున నచలుండు గావలయున్‌. 316 


ప్రతిపదార్థం: శాక కణ మూల ఫల పిణ్యాక+ఆదులు= కూరలు, నూకలు, కందములు (భూమిలోపల పెరిగే ఆహారాలు), 
పండ్డు, తెలికపిండులు మొదలయిన వాటియొక్క; భైక్షము+ఐన= బిచ్చంగా వచ్చిన; అన్నంబునన్‌= ఆహారంతో; నిస్‌+శోకతన్‌= 
దుఃఖంలేని భావంతో; ఆ(కలి+పుచ్చుచున్‌= ఆకలిని తీర్చుకుంటూ; లోక+ఆలోకంబునన్‌= జగత్తునుచూచుటలో - పరిశీలించుటలో 
(నరుడు); అచలు(డు= చలనంలేనివాడు - స్థాణువు - స్థిరమైనవాడు; కాన్‌+వలయును= కావలెను. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అన్నపానాలమీద, సుఖసంతోషాలమీద ఆశ సన్నగిల్లిన తరువాత, సాధకుడు భిక్షగా దొరకిన ఆహారం 
అది ఏదైనా - కూర నారగాని, నూకలుగాని, కందమూలాలుగాని, పండ్లుగాని, తెలికపిండివంటి పదార్థాలుగాని, 
దుఃఖంలేకుండా స్వీకరించి, ఆకలి తీర్చుకొంటూ, జగత్తును పరీక్షిస్తూ అచలుడై నిలవాలి. తన సాధననుండి చలించక 
స్థాణువువలె నిలబడాలి. 


క. జ్ఞానమ యింధనముగ వి । జ్ఞానాగ్నిం బ్రబలంజేయ జరయు మరణమున్‌ 
నానావిధ దుఃఖంబులు । లేని యమృత మక్షరంబు లెస్పె తో(చున్‌. 317 


ప్రతిపదార్థం: జ్ఞానము+అ= జ్ఞానమే; ఇంధనముగన్‌= వంట కట్టెగా - నిప్పు రగిల్చే సాధనంగా; విజ్ఞాన+అగ్నిన్‌= విజ్ఞానం 
- అధికమైన జ్ఞానం అనే నిప్పును; ప్రబలన్‌+చేయన్‌= పెరిగేటట్లు చేస్తే; జరయున్‌= ముసలితనమూ; మరణమున్‌= చావూ; 
నానా విధ దుఃఖంబులు= అనేక విధాలయిన ఇతర దుఃఖాలూ; లేని= ఉండని - కలగని; అమృతము= మరణరహితమైన; 
అక్షరంబు= జారుడులేని స్థితి - ముక్తి; లెస్స+ఐ= బాగ్రై - బాగుగా; తోయన్‌= గోచరిస్తుంది. 

తాత్సర్యం: నరుడు తనలోని జ్ఞానాన్నే వంటచెరకుగా వాడుకొంటూ, విజ్ఞానాన్ని రగుల్కొనేటట్టు చేసి 

Gy By ౧ 

ప్రజ్ఞ్వలింపచేయగలిగితే అతడికి జరామరణాలకు, ఇతర లౌకిక దుఃఖపరంపరలకూ దూరమైన అమృతత్వసిద్ధి 
కలుగుతుంది. అతడు (ధ్రువమైన మోక్షస్థితిని చేరుకొంటాడు. 


లి 


క విని నిద్రాదోషంబునం । గను కలల రజస్తమో వికారంబులచే 
మనసు దిరుంగంబడంగాం గటి | చినవి మజిచి యపుడు దుష్టశీలుండ యగున్‌. 318 


ప్రతిపదార్హం: విని= ఆలకించి - ఇతరుల ప్రసంగాలలోని విషయాలు చెవిని వేసికొని; నిద్రాదోషంబునన్‌= నిద్ర అనే దోషంవలన 
- (సాధకుడు మితిమీరి నిద్రించటం తప్పు కాబట్టి అది దోషం); కను కలలన్‌= (నిద్రలో) చూచే కలలలో; రజస్‌+తమస్‌+వికారంబులచేన్‌= 
రజోగుణంయొక్క, తమోగుణంయొక్క వికృతులవలన; మనసు= చిత్తం; తిరుగన్‌+పడంగాన్‌= తిరుగబడగా - వ్యత్యస్తం కాగా- 
సాధన నుండి మరలినది కాగా; కజచినవి= నేర్చినవి - అప్పటివరకు (శ్రద్దగా అలవరచుకొన్న సాధనలు; మజచి= మరలిపోయి; 
అపుడు+అ= అప్పుడే - ఆ క్షణమే; దుష్టశీలుండు+అ= దుర్మార్గమైన స్వభావం గలవాడుగా; అగున్‌= జొతాడు. 
తాత్పర్యం: సాధకుడు సాధనదశలో ఉండగా నిత్యజాగరూకత అవసరం. అతడి భాషణం, (శ్రవణం - ఇవన్నీ 
నిర్దుష్టంగా విషయవిదూరంగా పవిత్రంగా ఉండాలి. విషయాలకు సమీపంగా వెళ్ళి లౌకిక ఆసక్తితో కూడని 
విషయాలను వింటే, అవి అతడికి నిద్రలో అవే కలలుగా కనిపించి, అతడి చిత్తాన రజస్తమోగుణాలను 
(ప్రకోపింపజేస్తాయి. ఆ కారణంగా సాధకుడి చిత్తం తిరుగబడి, సాధననుండి వెనుకకు మరలుతుంది. అంతవరకు 
అలవడిన సాధనలను మరచి, వెంటనే సాధకుడు దుర్మార్గాన పడిపోయి దుష్టశీలుడుగా మారిపోవచ్చును. 


వ. అది యోగి కొప్పదు గావున. 319 


ప్రతిపదార్థం: అది= సాధననుండి జారి, దుష్టుడుగా మారటం; యోగికిన్‌= యోగవిద్యాభ్యాసికి; ఒప్పదు= కూడదు- తగదు; 
కావునన్‌= కాబట్టి. 

తాత్పర్యం: సాధన దశలో మధ్యలో యోగభ్రష్టుడై నశించటం తగదు కాబట్టి, సాధకుడైనవాడు ఏమి 
చెయ్యాలంటే. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 631 


క. వినుతజ్ఞానాభ్యాసం । బున సమధిక జాగరత్వముం బడసి సక 

జ్ఞనితం బగు నిద్రాభర । మును బొందును యోగి యదియు. బో ద్రోచు. దుదిన్‌.” 320 
ప్రతిపదార్థం: యోగి= యోగమును అనుష్టించేవాడు; వినుతజ్ఞాన+ అభ్యాసంబునన్‌= పొగడబడ్డ జ్ఞానార్షనయందు - ఆ సమయాన; 
సమ్‌+అధిక జాగరత్వమున్‌+పడసి= మిక్కిలి మెలకువను పొంది - మేల్కొని ఉంటూ; సకృత్‌+జనితంబు+అగు= స్వల్పంగా 
కలిగినదైన; నిద్రాభరమును= నిద్దురయొక్క మోతను - నిద్రాభారాన్ని; పొందును= చెందుతాడు; (పిదప); అదియున్‌= దానిని 
కూడా ఆ సకృత్తుగా కలిగే నిద్రను కూడా; తుదిన్‌= చివరకు; త్రోచున్‌= (త్రోసివేస్తాడు. 
తాత్పర్యం: జ్ఞానార్దనకై యోగాభ్యాసం చేపట్టిన సమయాన సాధకుడు ఎక్కువ మెలకువతో ఉంటాడు. ఎక్కువ 
కాలం మేల్కొని ఉంటూ, ఎపుడో ఒకసారి మాత్రం నిద్రాభారానికి లొంగిపోతాడు. ఈ స్థితి అభ్యాస దశలోనే. 
చివరకు ఆ కొద్దిపాటి నిద్రను కూడా దూరీకరించి, నిత్యజాగరూకు డౌతాడు యోగి”. 


వ. అని వెండియు. 321 
ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా వివరించి; వెండియున్‌= మరలా. 
తాత్సర్యం: ఇట్లా పలికి, మళ్ళీ (ఇట్లా అన్నాడు). 

భీష్ముడు ధర్మజునకు స్వష్నాద్యవస్థల తెణం గెబీంగించుట (సం. 12-209-1, 2) 


క “విలయం బింద్రియములకుం । గలుగ(గ విషయానుభవము గలిగిన భంగిన్‌ 
మెలంగును స్వప్పంబున మెయి । గల యట్టుల దేహి భావగతి యెయ్యదియో. 322 


ప్రతిపదార్థం: ఇంద్రియములకున్‌= కన్ను, ముక్కు వంటి ఇంద్రియాలకు; విలయంబు= విశ్రాంతిని (పనిచేయకపోవటం); 
కలుగ6గన్‌= (నిద్రలో) ఏర్పడగా; దేహి= దేహంగలవాడు - దేహస్టుడు - ఆత్మ; విషయ+అనుభవము= విషయములయొక్క, 
దృశ్యాలు, నాదాలు మొదలయినవాటియొక్క అనుభూతి; కలిగిన భంగిన్‌= కలిగినట్టుగా; స్వపష్నంబునన్‌= కలయందు; 
మెయి+కల+అట్టులన్‌= శరీరం ఉన్నప్పటివలె - మేల్కొని శరీరం తన పనులు తాను చేస్తున్నపుడు వలె; మెలంగును= (ప్రవర్తిస్తాడు; 
భావగతి= మనస్సుయొక్క పోకడ; ఏ+అదియో!= ఏదో, ఏమిటో! 


తాత్పర్యం: 'నిద్రాస్టితిలో ఇంద్రియాలు వి(శ్రాంతిచెంది, (ప్రవర్తించటం మానివేసిన తరువాత ఆత్మ స్వప్నంలో 


విషయానుభూతిని పొందుతున్నాడు. మేల్కొని ఉన్నప్పటివలె అతడి అనుభవం ఇం(ద్రియాలద్వారానే అవుతున్నది. 
మనస్సు పోకడ ఎటువంటిదో! ఏమిటో! 


విశేషం: అనుభూతి ఇంద్రియ మాత్రజన్యం. ఇంద్రియాలు నిజానికి నిద్రావస్థలో విశ్రమించి ఉంటాయి. అయినా స్వష్నాన, బాహ్య 
జగత్తులోవలె మేల్కొని ఉన్నప్పటివలె క్రియలు, స్పర్శలు, ధ్వనులు - అన్నీ అనుభూత మౌతాయి. కాబట్టి మనస్సు గతి ఏమిటో 
అని ఆశ్చర్యపడటం సబబే. 
క. అని యి ట్లొాలయు వితర్మం । బునెడ హృషీకేశు. డైన పురుషోత్తము ద 

రృనమును గ్రమమున నెటి(గిన | ముని వర్గము శిష్యవర్గమున్‌ బోధించున్‌. 323 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ఇట్టు+ఒలయు= ఈ ప్రకారం కలిగే; వితర్కంబు+ఎడన్‌= సందేహం విషయంలో; 
హృషీక+-ఈశుండు+ఐన= ఇంద్రియాలకు అధిపతి అయిన; పురుష+ఉత్ర్త్రము= (్రేష్టమానవుడి -శ్రీ విష్ణువుయొక్క; దర్శనమును= 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూపును - జ్ఞానమును; క్రమమునన్‌= వరుసగా విద్యా సంతతిద్వారా; ఎతి(గిన= గ్రహించిన; మునివర్గము= బుషి సంఘం; 
శిష్యవర్గమున్‌= (తమ) శిష్యుల సమూహమును; బోధించున్‌= ఉపదేశిస్తుంది. 


తాత్పర్యం: ఇంద్రియాలు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా ఇంద్రియక్రియలు స్వపష్నాన జరిగిపోవటం ఏ విధంగా 
సంభవం? - అనే సంశయానికి సమాధానంగా బుషీశ్వరులు, ఇం(ద్రియాలకు అధీశ్వరుడైన విష్ణుమూర్తినుండి 
జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానజ్యోతిని విద్యాసంతతిద్యారా అనగా శిష్యపరంపర ద్వారా అందిస్తూ వస్తున్నారు. 
క శ్రమమున నింద్రియములు లీ । నము లగునది నిద్ర కలయనం దత్సంస్కా 

రము మిథ్యావిషయ ప్రా । ప్రమగుట యప్పుడును దేహి దా సాక్షి యగున్‌. 324 
ప్రతిపదార్థం: (శ్రమమునన్‌= (శ్రమ - అలసటవలన; ఇంద్రియములు= జ్ఞాన, కర్మ ఇం[ద్రియాలు; లీనములు+అగున్‌= దాగినవి- 
విరమించినవి జౌతాయి; అది= ఆ (ప్రక్రియ; నిద్ర= నిద్దుర (జొతుంది); కల+అనన్‌= కల అనగా; తద్‌+సంస్కారము= వాటి 
- ఆ ఇంద్రియాలయొక్క పూర్వానుభవపు తలపు; మిథ్యావిషయ ప్రాప్తము+అగుట= అసత్యమైన విషయాలతో లభించటం; అప్పుడును= 
ఆ స్థితియందుకూడా; దేహి= దేహం కలవాడు - ఆత్మ; తాన్‌= తాను; సాక్షి+అగున్‌= జరుగునది చూచువాడిగా (అవును) ఉంటాడు. 
తాత్సర్యం: అలసట కారణాన ఇంద్రియాలు విశ్రాంతితో ఆగిపోవటం నిద్ర. మరి కల అనగా ఆ ఇంద్రియాల 
పూర్వానుభవం మిథ్యావిషయంగా వచ్చిచేరటం. ఆ సమయంలో కూడా దేహి ఆ కలలో జరిగే దానిని అంతటినీ 
చూచే సాక్షిగా మిగిలి ఉంటాడు. 


తే.  అనిలముఖ దోషములను సత్వాదిగుణ వి । కారముల జాగరంబునం గలుగునట్టి 
తోపు బరయంగ6 గల యయి తోంచు; నది శు । భాశుభములకు సూచక మనియు. గలదు. 325 


ప్రతిపదార్థం: జాగరంబునన్‌= మేల్కొని ఉన్నప్పుడు; అనిలముఖ దోషములను= గాలి మొదలైన దోషాలవలన; సత్త్య+ఆది 
గుణ వికారములన్‌= సత్యం మొదలైన గుణాలయొక్క వికృతులవలన; కలుగు+అట్టి తోర్యు= కలిగే తలంపు; బరయంగన్‌= 
చేరగా- వచ్చి చేరగా; కల+అయి= కలగా మారి; తోయన్‌= గోచరిస్తుంది; అది= ఆ కల; శుభ+అశుభములకున్‌= మంచి చెడులకు 
(రాబోవువాటికి); సూచకము= సూచిక - ప్రకాశకం - ముందుగా తెలిపేది; అనియున్‌= అని కూడా; కలదు= ఉన్నది. 


తాత్సర్యం: జాగ్రదవస్థలో గాలి, మొదలయిన దోషాలవలనగాని, సత్త్వ రజస్తమోగుణాల వికారాలవలన గాని కలిగే 
తలంపే, నిద్రలో కలగా వచ్చి చేరుతుంది. ఆ కల శుభాశుభాలకు సూచకమని అనటం కూడా ఉన్నది. 


విశేషం: ఆధునికులు, మానసికశాస్త అధ్యయనం తరువాత కనుగొన్నామని చెప్పే విషయాలకు సన్నిహితంగా (ప్రాచీనులు కలకు 
ఇచ్చిన నిర్వచనం ఉన్నది. 


క. స్వాపావస్థం బ్రకృతి క । దీపిత వాటిల్లు నపుడు. దెలి వెడలక తా 
దీపించు€ బురుషు€ డిమ్మెయి | చూపు ప్రబోధంబు పరమసూక్షత పుత్రా! 326 


ప్రతిపదార్థం: పుత్రా!= బిడ్డా!; స్వాప+అవస్టన్‌= నిద్రావస్థలో; (ప్రకృతికిన్‌= స్వభావానికి; అదీపిత= కాంతిలేని స్టితి- 

9 య (53. థా యఖ 
ప్రకాశంలేకపోవుట; పాటిల్లున్‌= కలుగుతుంది- ఏర్పడుతుంది; అపుడున్‌= ఆ సమయంలో కూడా - ప్రకృతి దీపించకుండా 
ఉన్నప్పుడు కూడా; పురుషుండు= దేహి అయిన ఆత్మ; తెలివి+ఎడలక= తెలివి నశించకుండా; తాన్‌= తాను; దీపించున్‌= 
ప్రకాశిస్తాడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పరమ సూక్ష్మతన్‌= మిక్కిలి సూక్ష్మత్వంతో - చాలా సూక్ష్మమార్గాన; ప్రబోధంబు= 
ప్రజ్ఞానం - గొప్ప తెలివిని (పురుషుడు) చూపున్‌= (ప్రదర్శిస్తాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 633 


తాత్పర్యం: నిద్రావస్థలో నరుడి స్వభావం ప్రకాశరహితంగా ఉంటుంది. అయితే దేహస్టుడైన పురుషుడు మాత్రం, 
తాను ప్రకాశాన్ని కోల్పోకుండా మేల్కొనే ఉంటూ, ఈ విధంగా మిక్కిలి సూక్ష్మమార్గాన తన (ప్రబోధాన్ని 
ప్రకటిస్తున్నాడు. 
తే తెలియ మేల్మని యుండుట, గలలు, నిద్ర । యను నవస్థాత్రయంబును, నవులంబెట్టం 
జాలు విజ్ఞాననిర్మల సత్యబోధ । రూప నిర్ణరానందస్వరూపు( డనఘ! 327 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; తెలియన్‌= (గ్రహించగా; మేల్కని+ఉండుట= మేల్కొని ఉండటం - జా(గ్రదవస్థ; కలలు= 
స్వప్నాలు - స్వప్నావస్థ; నిద్ర= నిద్దుర పోవటం - నిద్రావస్థ; అను+అవన్థాత్రయంబును= అనే మూడు స్థితులనూ కూడా; 
అవులన్‌+పెట్టన్‌+చాలు= ఆవల పెట్టగల; విజ్ఞాన= విశేషమైన జ్ఞానం; నిర్మల= మలినంలేని; సత్యబోధరూప= నిజమైన ఎరుక అనే 
ఆకారంతో; నిర్భర= పరిపూర్ణ; ఆనంద స్వరూపుండు= ఆనందమే స్వరూపంగా కలవాడు (పురుషుడు” అని పూర్వపద్యంతో అన్వయం.) 
తాత్పర్యం: ఓ పాపరహితుడా! నరుడి జీవన సర్వస్వమూ మూడు అవస్థలతో నిండి ఉన్నది. జాగ్రదవస్థ, స్వప్నావస్థ, 
థి థె థి 
నిద్రావస్థ - ఆ మూడు. నిజానికి దేహస్ఫుడైన ఆ పురుషుడు ఈ మూడు అవస్థలను ఆవలకు నెట్టి, స్వయంగా 
నిర్మలమూ సత్యమూ అయిన జ్ఞానాన్ని అకారంగా స్వీకరించి, పరిపూర్ణానందమయుడుగా ఉండగలవాడే. 


నిశేషం: పై పద్యాన 'బోధరూప. .. ఆనంద స్వరూపుడు” అనే మాట కొంత దురవగాహంగా అనిపించవచ్చును. “బోధి, 'ఆనందం' 
రెండూ 'రూపి స్వరూపాలు'గా రూపింపబడటం వలన ఆ స్థితి కలుగవచ్చును. అయితే బోధ - జ్ఞానమే. ఆనందం. ఆనందమే 
ఆత్మస్వరూపమని సమన్వయించుకొనాలి. 
తే. వ్యక్త మవ్యక్తమును రెండు నవగతములు । గాక మోక్షంబు మార్గంబు గానరాదు; 

వ్యక్త మది మృత్యు వవ్యక్త మమృత మనియె । నతుల విజ్ఞాన ఘనుండు నారాయణుండు. 328 


ప్రతిపదార్థం: వ్యక్తము= గోచరించేది; అవ్యక్తమును= మూల (ప్రకృతి; రెండున్‌= ఈ రెండూ; అవగతములు+కాక= తెలిసినవిగాక 
- తెలియకుండా; మోక్షమార్గంబు= ముక్తికి దారి; కానన్‌+రాదు= కనబడదు; వ్యక్తము+అది= ఆ వ్యక్తమనేది - గోచరించే సర్వస్వమూ; 
మృత్యువు= మరణం - చావు - చావుకు లోనైనది; అవ్యక్తము= మూలప్రకృతి; అమృతము= మరణంలేనిది - చావనిది (అని); 
అతుల విజ్ఞాన ఘను(డు= పోలికలేని విశేషజ్ఞానంతో గొప్పవాడు అయిన; నారాయణుండు= విష్ణువు; అనియెన్‌= పలికాడు. 


తాత్సర్యం: జగాన వ్యక్తం, అవ్యక్తం అని పదార్థాలు రెండు ఉన్నాయి. అవి తెలిస్తే తప్ప ముక్తికి దారి కనపడదు. 
@ oar.) par.) 
వ్యక్తమంటే చావు; అవ్యక్తమంటే అమృతం - అని విజ్ఞానఘనుడైన విష్ణువు పలికాడు. 


విశేషం: వ్యక్తమంటే గోచరించేది. గోచరించేది సర్వమూ సృష్టపదార్థమే. సృష్టిని పొందిన దేదైనా నష్టికి లోను గావలసిందే, అవ్యక్తమంటే 
అగోచరం; అస్పష్టం - సృష్టి లేనిదానికి నష్టీ ఉండదు. అదే అమృతత్వమంటే. 


క. అనఘా! విను మవ్యక్తం । బనునది త్రైలోక్యమునకు నాధారము; దా 
ని నివృత్తి లక్షణం బగు । ననుపమ ధర్మ మని చాటు నాగమఫణితుల్‌. 329 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; వినుము= ఆలకించుము; అవ్యక్తంబు+అనునది= అవ్యక్తమనేది - మూలప్రకృతి 
అనేది; (తైలోక్యమునకున్‌= ముల్లోకాలకూ; ఆధారము= ఆలంబనం; దాని నివృత్తి లక్షణంబు= ఆ అవ్యక్తముయొక్క “నివృత్తి 

౧ — (ay టో. 
అనే లక్షణం; అ+ఉపమ ధర్మము= సాటిలేని ధర్మం - ఆచరించదగ్గ నియమం; అగున్‌+అని= బొతుందని; ఆగమ ఫణితుల్‌= 
శా(స్రాల వాక్యాలు; చాటున్‌= (ప్రకటిస్తాయి. 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ పాపరహితుడా! వినుము. అవ్యక్తమనబడే మూలప్రకృతి ముల్లోకాలకూ ఆలంబనమైనది. దానినుండే 
లోకాలన్నీ జన్మించి, దానిలోనే పెరిగి, చివరకు దానియందే లయమౌతున్నాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం 
కలది. ఆ నివృత్తిమార్గం సాటిలేని గొప్ప ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

తే. వినుము బ్రహ్మోదితంబు ప్రవృత్తిధర్మ । మది గతాగతవ్యాప్తుల నావహించు 

బ్రహ్మమండ్రు; నివృత్తిధర్మంబు నమ్మ | హాశ్రయము మోక్షదం బను నాగమములు. 330 

ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; (ప్రవృత్తి ధర్మము= (ప్రవర్తన స్వరూపమైన ధర్మం; బ్రహ్మ+ఉదితంబు= (బ్రహ్మనుండి 
పుట్టినది; అది= ఆ (ప్రవర్తన ధర్మం; గత+అగత వ్యాప్తులన్‌= గతంయొక్క (కడచిన దాని), అగతంయొక్క (కడవని దాని) 
ప్రసరణలను - (భూత భవిష్యత్తుల) వ్యాప్తులను; ఆవహించు= కలిగించే; బ్రహ్మము+అండ్రు= బ్రహ్మ అంటారు. భూత 
భవిష్యత్కాలాలకు వ్యాపించి ఉంటుంది - ప్రవృత్తి ధర్మం, ప్రవర్తన, వర్తమానకాలాన జరుగుతున్నా, దాని మూలాలు భూతాన, 
అవశేషాలు. భవిష్యత్తున ఉండవచ్చుననుట; నివృత్తి ధర్మంబున్‌= నివృత్తి రూపమైన ధర్మం; ఆ+మహా+ఆ(శ్రయము= ఆ గొప్ప 
ఆధారం - ఆ నివృత్తిధర్మం; మోక్షదంబు= మోక్షమును ఇచ్చేది (అని); ఆగమములు= శాస్త్రాలు; అనున్‌= పలుకుతాయి. 


తాత్పర్యం: పైన తెలిపిన నివృత్తిమార్గానికి వ్యతిరిక్తమైనది ప్రవృత్తి మార్గం. నివృత్తి అంటే మరలడం - సంసారంనుండి. 
(ప్రవృత్తి అంటే పాల్గొనటం - సంసారంలో. (ప్రవృత్తిమార్గం (బ్రహ్మనుండి పుట్టినది. ఈ ్రవృత్తిమార్గం నిజానికి 
ప్రస్తుతకాలానికి చెందినట్టుగా కనిపిస్తున్నా, అది భూతభవిష్యత్కాలాలకూ వ్యాపించి ఉండే లక్షణం గలది. ఎందుకంటే 
ప్రవర్తన - ప్రవృత్తి అనగా కర్మలు చేయటమే, చేసిన కర్మల ఫలితాలు ముందు వెనుకలుగా అనుభవానికి రావచ్చును. 
ముందుగా అనుభవానికి రావటమంటే భూతకాలాన సంచితమై ఉన్నది వస్తున్నట్టుగా అర్థం చేసికొనాలి. అట్లాగే వెనుకగా 
అనుభవానికి రావటమంటే భవిష్యత్కాలాన రావటానికై దాచబడినదై అనంతరజన్మలో రాబోయేదిగా అర్థం చేసికొనాలి. 
ఈ విధంగా వర్తమానకాలానికే చెందినట్టున్నా, భూతభవిష్యత్తులకు కూడా వ్యాపించి ఉండే బ్రహ్మస్వరూపమే 
ప్రవృత్తిమార్గమని విజ్ఞు లంటారు. జగత్తంతా బ్రహ్మవిలాసమే - వాస్తవానికి. అయితే నివృత్తిమార్గాన్ని మోక్షాన్ని ఈయగల 
దానినిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

క కట్టిన చీరయునుం, బైం। బెట్టిన చీరయును, మౌళి బిగి యారంగాం 

జుట్టిన చీరయు. బోలెను । నెట్టన పొదివినది దేహిని గుణత్రయమున్‌. 331 

ప్రతిపదార్థం: గుణత్రయమున్‌= గుణాలు మూడు - సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ; దేహిని= దేహం 
కలవానిని; కట్టిన చీరయున్‌= కట్టుకొన్న వ(స్తంవలె (ఒకటి); పైన్‌+పెట్టిన చీరయును= శరీరంమీద వేసికొన్న వ(స్రంవలె (మరొకటి 


రెండోది); మౌళిన్‌= తలను; బిగి+ఆరంగాన్‌= బిగువు స్పష్టపడే విధంగా; చుట్టిన చీరయున్‌+పోలెను= చుట్టిన వ(స్రంవలెనూ 
(మూడోది); నెట్టనన్‌= నిండుగా; పొదివినది= కమ్ముకొన్నది. 


తాత్సర్యం: దేహస్టుడు ఆత్మ. అతడిని ప్రాకృతికాలయిన సత్త్యరజస్తమో గుణాలు మూడూ, కట్టుకొన్న చీరవలె 
ఒకటీ, పైన వేసికొన్న వ(స్తంవలె మరొకటీ, తలకు గట్టిగా చుట్టుకొన్న గుడ్డవలె ఇంకొకటీ, నిండుగా కమ్ముకొన్నాయి. 
ఆత్మ నిజస్వరూపం కానరాకుండా, ఈ (క్రొత్త బాహ్యరూవాన్ని ఈ గుణాలు మూడూ కలిగించా యన్నమాట. 


క. విను సత్వరజస్తమముల । పెనంకువ కవుల వెలుగొందు పెంపు గలుగు తు 
ర్య నిరంజనతత్తము పర । మనఘా! యది భావనీయ మను వేదంబుల్‌. 332 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 635 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపంలేనివాడా!; విను= ఆలకించుము; సత్త్యరజస్‌+తమముల పెనంకువకున్‌= సత్త్వం (తెల్లనిది) 
రజస్సు (ఎర్రనిది); తమముల= తమస్సు (నల్లనిది)ల మేళనమునకు; అవులన్‌= ఆవల - అవతల; వెలుం/గు+ఒందు= ప్రకాళించే; 
పెంపు+కలుగు= గొప్పదనం ఉన్న; తుర్య= నాలుగవ; నిరంజన తత్త్యము= పరబ్రహ్మతత్త్యం; పరము= ముఖ్యం; వేదంబుల్‌= 
వేదాలు; అది= ఆ పరబ్రహ్మతత్తం; భావనీయము+అనున్‌= భావించవలసినది - అంటాయి. 

తాత్సర్యం: దేహిని కమ్ముకొని ఉన్న ఈ మూడు - సత్త్యరజస్తమోగుణాల కలయికకు అవతల వెలుగొందే 
నాల్గో తత్త్వం ఒకటిఉన్నది. అదియే పర\బ్రహ్మతత్త్యం. ఆ పరబ్రహ్మతత్తాన్నే భావించవలసి ఉన్నదని వేదాలు 
పలుకుతున్నాయి. 


విశేషం: పర బ్రహ్మతత్త్య మనేది దృష్టికి గోచరించేదికాదు. మనసా భావించి (గ్రహించవలసినది. అందువలననే దానిని జ్ఞానానందమయ 
మని యోగులు గుర్తించారు. 


క,  వాకును మనసును గాయము । నేకాయన వృత్తి శౌచ మెడలని తపముం 
జేకొనునది యది బోధ । శ్రీకి ఘృతంబునకు వెన్నక్రియ జనక మగున్‌. 333 


ప్రతిపదార్థం: వాకును= మాటా; మనసును= మనస్సూ; కాయమున్‌= దేహమూ; ఏక+అయన వృత్తిన్‌= ఒకే పోకడగల నడతతో; 
శౌచము+ఎడలని= శుభ్రత నశించని; తపమున్‌= తపస్సును; చేకొనునది= ఆచరించాలి; అది= ఆ తపస్సు; బోధశ్రీకిన్‌= జ్ఞాన 
సంపత్తికి; ఘృతంబునకున్‌= నేతికి; వెన్నక్రియన్‌= వెన్నవలె; జనకము= కారకం - కలిగించేది; అగున్‌= అవుతుంది. 
తాత్పర్యం: వాచా మనసా కర్మణా ఒకే ప్రవృత్తితో - మాటలో, ఆలోచనలో, క్రియలో ఏకత్వం పాటిస్తూ, 
ఆలోచించినదే చెప్పుతూ, చెప్పినదే చేస్తూ, పరిశుభ్రత కొరవడని తపస్సును ఆచరించాలి. ఆ (ప్రవృత్తీ, ఆ తపస్స్ఫూ, 
జ్ఞానసంపత్తి ఏర్పడటానికి, నేయి కలగటానికి వెన్నవలె ఆధారమౌతాయి. 


విశేషం: వెన్నకు రూపాంతరమే నేయి. (త్రికరణ శుద్ది (మనోవాక్కాయాలు - మూడు త్రికరణాలు) తోడి నిర్మల తపశ్చరణమే 
జ్ఞానానికి పూర్వరూపం. 
తే. బ్రహ్మచర్య మహింస నాం బర(గు పరమ । ధర్మములు రెండు సువ్వె యుత్తమ తపంబు; 

దాని గలవాండు నిర్మల జ్ఞానయోగ । వంతుండై చూడనేర్చు సర్వంబు ననఘ! 334 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; బ్రహ్మచర్యము= బ్రహ్మమందు - యోగమునందు - వేదాధ్యయనమందు చరించటం; 
అహింస= హింస చేయకుండటం; నాన్‌= అనగా; పరంగు= చెలగెడు; పరమధర్మములు= గొప్పధర్మాలు; రెండు+చువ్వె= రెండు 
సుమా!; ఉత్తమ తపంబు= శ్రేష్ట తపస్సు; దానిన్‌= ఆ తపస్సును - బ్రహ్మచర్య వ్రతపాలన, హింసమాని జీవించటం - ఈ 
రెండింటిని; కలవాండు= కలిగినవాడు; నిర్మల జ్ఞాన యోగవంతుండు+ఐ= మలిన రహితమైన జ్ఞానమూ, యోగమూ కలవాడై; 
సర్వంబున్‌= అంతటిని - జగత్తు లోపలి బయటి వాటిని మొత్తమును; చూడన్‌+నేర్చున్‌= చూడగలుగుతాడు. 


తాత్సర్యం: బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండూ గొప్ప ధర్మాలు. ఆ రెండింటిని ఆచరించటమే ఉత్తమ తపస్సు. 
ఆ తపస్సు చేసేవాడికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాననేత్రంతో అతడు ఈ లోకపు అంతర్చహి స్వరూపాలను 
సరిగా చక్కగా చూడగలడు. 

విశేషం: సంస్కృతంలో “బ్రహ్మన్‌ శబ్దానికి 'తత్త్య తపోవేద యోగాదులు” అర్హంగా ఉన్నాయి. అయితే వ్యవహారంలో బ్రహ్మచారి” 
అనేమాట, సంసారానికి దూరంగా ఆధ్యాత్మవిద్య అభ్యసించేవారికి - వాచకంగా స్థిరపడింది. బ్రహ్మచారి (ప్రవృత్తే బ్రహ్మచర్యం. 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇక్కడి అర్థం కూడా వ్యవహారంలో ఉన్నదే. ప్రాచీనకాలాన అధ్యయనశీలురైన బాలురు గురుకులాలలో చేరి, చదువులు 
కొనసాగించేవారు. కాబట్టి బ్రహ్మచారి పదం, చదువుకొనే బాలుడు అనే అర్జానికీ వాచకమే. సబ్రహ్మచారి - తోడ చదువుకొనేవాడు. 
క. ఆతత సంసారము తృ। ష్టాతంతు స్యూతిబంధనంబున దృఢమై 
చేతస్సంగతి( బాయమి । కాతెజింగు తపంబు పుత్ర! యౌషధము సుమీ! 335 

ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; ఆతత సంసారము= విశాలమైన (ఈ) సంసారం; తృష్పాతంతు స్యూతి బంధనంబునన్‌= 
ఆశ అనే దారపు కుట్టు ముడితో; దృఢము+ఐ= గట్టిదై; చేతస్‌+సంగతిన్‌= మనస్సు యొక్క పొత్తును; పాయమికిన్‌= 
వదలకుండటానికి; విడువక ఉండటానికి; జొాషధము= మందు; ఆ తెజంగు తపంబు= ఆ విధమైన తపస్సు; చుమీ!= సుమా! 
తాత్సర్యం: కుమారా! కనిపించే ఈ సువిశాల సంసారం, ఆశాతంతువుల కుట్టుడు ముడులతో గట్టిపడి, మనస్సును 
విడిచిపెట్టదు. మానవుడిని వదలదు. అందువలన ఈ తపశ్చర్య అవసరమైనది. ఈ తపస్సు ఆ సంసారం నుండి 
మనస్సును మరల్చడానికి జొషధంవలె ఉపయోగపడుతుంది. 


విశేషం: తంతువులు ఒకదానితో ఒకటి పెనవేసుకొని గట్టిపడి బంధనంగా మారుతాయి. ఆశలు కూడా అంతే. ఒక ఆశకు 
మరొక ఆశ ఆలంబనం. ఈ ఆశాసంతతి పరస్పరం సమ్మిశ్రితమై సంసారాన్ని దృఢతరంగా మారుస్తాయి. (ఆశ= తంతువు.) 
క. వికసిత తృష్టాలతికకు । న కుటిలమగు తపము దాత్రమై నబకంగా 

వికృతులం బ్రకృతిని( బురుషుని । నకలంక జ్ఞాన దృష్టి నవలోకించున్‌. 336 


ప్రతిపదార్థం: వికసిత తృష్టాలతికకున్‌= వికసించిన ఆశ అనే తీగకు; అకుటిలము+అగు= వంకర లేనిది అగు; తపము= తపస్సు; 
దాత్రము+ఐ= కొడవలి అయి; నజకంగాన్‌= నరకగా-ఖండించగా (అపుడు); వికృతులన్‌= వికారాలను; (ప్రకృతినిన్‌= స్వభావాన్ని- 
స్వభావరూపమైన (ప్రకృతిని; పురుషునిన్‌= ఆత స్వరూపుడైన పురుషుడిని; అకలంక జ్ఞాన దృష్టిన్‌= మరక లేని, జ్ఞానమనే చూపుతో; 
అవలోకించున్‌= చూస్తాడు. 

తాత్సర్యం: లోకంలోని జీవనవ్యవహారాన తృష్ణ ఒక తీగ. అది బహుభంగుల (ప్రవర్హమానమై వికసించి, నరుడిని 
ఆకర్షిస్తుంది. తనలో ఇముడ్చుకొంటుంది. అతడిచుట్టూ జిగిబిగిగా అల్లుకొని, బంధించివేస్తుంది. ఆ అల్లికనుండి 
బయటపడాలంటే - (బ్రహ్మచర్యం, అహింస అనే ధర్మాల ఆచరణ రూపమైన తపశ్ళర్య అనే కొడవలి కావాలి. 
ఆ తపోరూపదా(త్రంతో తృష్టారూప లతికాబంధాన్ని తెగనరకవచ్చును. తృష్ణ తెగిపడిన వెంటనే నరుడిలో, నిర్మల 
జ్ఞానమనే (క్రొత్త చూడ్కి ఏర్పడుతుంది. ఆ (క్రొత్త చూపుతో అతడు తనలోని తనవెలుపలి వికృతులనూ, ప్రకృతినీ 
చూడగలడు. అంతేగాదు - తన అంతరాత్మరూపుడైన “పురుషుడిని” కూడా అపుడే గుర్తించగలడు. 


నిశేషం: అలం: రూపకం. 


క. అని యమ్ముని పలుదెటి(గుల(। దను బోధించిన గృతార్థతం బొందె. దపో 
ధను( డా శిష్యుండు నీవును । గనికొను మేతద్వచో నికాయార్ధంబుల్‌.” 337 


ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా; ఆ+ముని= ఆ బుషి పలు+తెజంగులన్‌= అనేక విధాలుగా; తనున్‌= తనను; బోధించినన్‌= 
ఉపదేశించగా - తెలియపరచగా; తపస్‌+ధను(డు= తపస్సే ధనంగా కలవాడు అయిన; ఆ శిష్యుండు= ఆ అతడి శిష్యుడు; 
కృత+అర్జతన్‌+పొందెన్‌= నెరవేరిన ప్రయోజనం కలవానితనమును చెందాడు - ప్రయోజనం నెరవేరినవాడైనాడు; నీవును= నీవు 
కూడా (ఓ ధర్మరాజా! నీవూ); ఏతద్‌+వచస్‌+నికాయ+అర్ధంబుల్‌= ఈ మాటల ్రోగుల అర్జాలను; కనికొనుము= గ్రహించుము. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 637 


తాత్పర్యం: ఆ విధంగా ఆ ముని నానావిధాలుగా తన శిష్యుడికి జ్ఞానబోధ చేయగా, తపోమాత్రధనుడైన ఆ 
శిష్యుడూ కృతార్జుడైనాడు. ఓ ధర్మరాజా! నీవు కూడా ఆ మునిమాటల అర్థతాత్సర్యాలను (గ్రహించి, స్‌ జన్మను 
చరితారం చేసికొమ్ము. 
(63. 

తే. అనిన విని ప్రీతుందై పాండవాగ్రజన్ను.।; డాపగాసూనుతో “మిథిలాధినాథు. 

డైన జనకుండు మోక్షంబు ననఘ! యేమి । కృత్యమున( గాంచె? నది యెలి(గింపు మనుడు. 338 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; ప్రీతుండు+ఐ= ప్రీతి చెందినవాడై; పాండవ+అ(గ్రజన్ముండు= 
పాండవులలో మొదట పుట్టినవాడు - ధర్మరాజు; ఆపగాసూనుతోన్‌= నదీతనయునితో - భీష్ముడితో; అనఘ!= పాపంలేనివాడా!; 
మిథిలా+అధినాథుండు+ఐన= మిధిలానగరానికి అధిపతిఅయిన; జనకుండు= జనకమహారాజు; మోక్షంబున్‌= ముక్తిని; ఏమి 
కృత్యమునన్‌= స్రీ కర్మవలన; కాంచెన్‌?= పొందాడు?; అది= ఆ విషయం; ఎజింగింపుము= తెలుపుము; అనుడున్‌= అన్నవెంటనే. 
తాత్పర్యం: పై ప్రకారంగా భీషు డు పలుకగా విని ఆనందించిన ధర్మజుడు తిరిగి భీషా శ్రచార్యుడితో 'ఓ పాపంలేని 
పితామహా! మిథిలానగరాధీశ్వరుడు జనకమహారాజు ఏ కర్మవలన ముక్తిని పొందగలిగాడు? ఆ విషయం 
ఎటిగించుము” అన్నాడు. ఆ తరువాత. 


వ. అతం డతని కిట్లనియెం 'దత్సంబంధియైన యితిహాసంబు సెప్పెద. 339 


ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
తద్‌+సంబంధి+ఐన= దానికి చెందిన; ఇతిహాసంబు= చరితమును; చెప్పెదన్‌= చెప్పుతాను. 

తాత్సర్యం: ధర్మజుడి ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు 'దానికి సంబంధించిన చరితాన్ని చెప్పుతాను” (అంటూ 
తన (ప్రసంగాన్ని కొనసాగించాడు.) 


క. విను మాచార్యులు నూర్వురు | జనకనృపాలునకు; వారు సతతంబును న 
జ్ఞనపతి వినిపింతురు త । త్వ నిరూపక శాస్త్రమును పృథగ్విధములుగన్‌. 340 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఆచార్యులు= గురువులు; జనక నృపాలునకున్‌= జనక రాజునకు; నూర్వురు= 
వందమంది; వారు= ఆ నూరుగురు; సతతంబునున్‌= ఎల్లప్పుడునూ; ఆ+జనపతిన్‌= ఆ రాజుకు; తత్త నిరూపక శా(స్తమును= 
సత్యమును నిరూపించే శాస్త్రమును; పృథక్‌+విధములుగన్‌= వేరు వేరు తీరులుగా; వినిపింతురు= వినిపిస్తారు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆలకించుము. ఆ జనకరాజుకు నూర్లురు ఆచార్యులున్నారు. వారు సత్యనిరూపక 
పరమాత్మస్వరూపమైన శాస్త్రాన్ని ఆయనకు వినిపించేవారు. అయితే వారు ఆ శాగస్రార్థాలను వేరు వేరు విధాలుగా 
వివరించేవారు. 


నిశేషం: సత్య మొక్షటైనపుడు, దానిని గూర్చి కథనమూ ఒకటిగా ఉంటే సమస్యలుండవు. కాని మానవ స్వభావం విచిత్రం. ఒకే 
అంశాన్ని బహుభంగుల వివరించటం మొదటినుండి మానవ చరిత్రలో ఉన్నదే. అందువల్లనే “ఏకం సత్‌ విప్రా బహుధా వదన్తి” 
వంటి ఉపనిషద్వాక్యం పుట్టి ఉంటుంది. 
క. ఏవా డెమ్మెయి. జెప్పిన । నా వసుధాధిపు(డు దాని ననుమోదించున్‌ 

భావము సంతోషశ్రీ । భావిత మగుచుండ( గురునృపాలప్రవరా! 341 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురున్నపాల ప్రవరా!= కురురాజులలో (శ్రేషుడా! ధర్మరాజా! ఆ వసుధా+ఆధిపుండు= ఆ రాజు; ఏవాండు= ఎవడు; 
ఏ మెయిన్‌= ఏ విధంగా; చెప్పినన్‌= ఉపదేశించినా; దానిన్‌= ఆ ఉపదిష్టాంశాన్ని; భావము= మనస్సు; సంతోషశ్రీ, 
భావితము+అగుచున్‌+ఉండన్‌= ఆనందసంపదతో (ప్రభావితం కాగా; అనుమోదించున్‌= అనుగుణంగా ఆమోదిస్తాడు. 


తాత్సర్యం: ఆ నూర్వురు ఆచార్యులలో ఎవరు దేనిని ఏ విధంగా ఉపదేశిస్తే, ఆ మహారాజు దానిని ఆ విధంగానే 
మనస్సు సంతోషంతో నిండిపోగా, అనుమోదిస్తూ ఉండేవాడు. 


విశేషం: (ఉపదేష్ట అభిప్రాయాన్ని శిష్యుడు యథాతథంగా గౌరవించి ఆమోదిస్తూ ఉండేవాడన్నమాట.) బోధితుడికి (శిష్యునకు) 
బోధకుడితో అభిప్రాయభేదమనే భావనే ఉత్పన్నం కాని తీరున అక్కడ బోధన జరిగినది. ఈ జనకుడి జ్ఞానార్జన విధానం 
సమన్వయమార్గానికి సర్వధర్మసమానత్వ భావనకు మార్గదర్శకంగా భాసిస్తున్నది. బహుశః సమన్వయ విధానం ఆర్షధర్మాన కలదనే 
వాదంలోని సారాంశమదే కావచ్చును. 


వ. అట్టియెడం దత్త్వజ్ఞానఘనుండును నిర్వంద్వుండును సంశయరహితుండును నగు పంచశిఖుండను 
మునివరుండు మహిం దిరుగుచుండి మిధిలకుం జనుదెంచె; నతండు కపిలాభిధాన యగు గురుకుటుంబిని 
చన్ను గుడిచి పెరింగిన వాం డగుటం గాపిలేయుండు ననంబర(గు; నమ్మహాత్ముండు హేతుమద్వాక్య 
విశేషంబుల నయ్యాచార్యుల నూర్వుర నయ్యుర్వీపతి సన్నిధిన నిరుత్తరులంజేసిన, నాతం డతని విశేషజ్ఞత 
యెటింగి వారల విడిచి తన్నుం బ్రబోధించుటకై ప్రార్థించి యతనికిం బ్రణతు( డైన నమ్మాననీయుం డనూన 
దయాయత్తచిత్తుండు గావున నా భూవల్లభునకు మోక్షోపాధి బోధప్రదంబులగు వాక్యంబు లిట్లని 
యుపదేశించె. 342 


ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన; తత్త్యజ్ఞాన ఘనుండును= సత్యజ్ఞానంవలన గొప్పవాడును; నిర్‌+ద్వంద్వుండును= 
రెండవవాడును లేనివాడును - ఒంటరి (జ్ఞానంలోను, జీవితంలోను); సంశయరహితుండును= సందేహం లేనివాడును; అగు= 
అయిన; పంచశిఖుండు+అను= పంచశిఖుడు అనే పేరుగల (ఐదు శిఖలు - జడలు గలవాడని వ్యుత్పత్తి. పేర్లకు వ్యుత్పత్తి 
ఉండబనిలేదు గాని తెలియవచ్చినంత తెల్పుట ఇది); మునివరుండు= బుషిశ్రేష్టుడు; మహిన్‌= భూమిపై; తిరుగుచున్‌+ఉండి= 
తిరుగాడుతూ ఉండి; మిథిలకున్‌= మిథిలానగరానికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అతండు= ఆ పంచశిఖుడు; కపిల+అభిధాన+అగు= 
కపిల అనే పేరుగల; గురుకుటుంబిని చన్ను= గురుపత్నియొక్క రొమ్ము; కుడిచి పెరిం/గినవాండు+అగుటన్‌= (త్రాగి పెరిగినవాడు 
కావటంవలన; కాపిలేయుండును+అనన్‌= కపిలాతనయుడు అనగా (గూడ); పరంగున్‌= ఒప్పును; ఆ+మహా+ఆత్ముండు= ఆ 
గొప్ప ఆత్మగలవాడు-పంచశిఖుడు; హేతుమత్‌+వాక్యవిశేషంబులన్‌= కారణాలతో కూడిన విశిష్టవాక్యాలతో; ఆ+ఆచార్యులన్‌= 
ఆ గురువులు; నూర్వురన్‌= వందమందినీ; ఆ+ఉర్వీపతి సత్‌+నిధిని+అ= ఆ రాజు దగ్గరనే; నిర్‌+ఉత్తరులన్‌= సమాధానం 
లేనివారినిగా; చేసినన్‌= చేయగా; ఆతండు= ఆ రాజు జనకుడు; అతని విశేపజ్ఞత= ఆ పంచశిఖుని విశిష్టజ్ఞానము 
(కలిగియున్నతనమును); ఎటీింగి= (గ్రహించి; వారలన్‌= ఆ నూర్వురు ఆచార్యులను; విడిచి= వదలి; తన్నున్‌= తనను (రాజును) 
ప్రబోధించుటకై= ఉపదేశించటానికై; ప్రార్థించి= యాచించి; ఆతనికిన్‌= ఆ పంచశిఖుడికి; ప్ర+నతుండు+ఐనన్‌= నమస్కరించినవాడు 
కాగా; ఆ+మహనీయుండు= ఆ పూజ్యుడు; న+ఊనదయా+ఆయత్ర చిత్తుండు= తక్కువగాని దయకు లొంగిన మనస్సు కలవాడు; 
కావునన్‌= కాబట్టి; ఆ భూవల్లభునకున్‌= ఆ రాజునకు; మోక్ష+-ఉపాధి బోధ ప్రదంబులు+అగు= ముక్తికి కారణమైన జ్ఞానాన్ని 
ఇచ్చెడివి అయిన; వాక్యంబులు= మాటలు; ఇట్టు+అని= ఈ విధంగా; ఉపదేశించెన్‌= బోధించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా జనకరాజు నూర్వురు ఆచార్యులనుండి భిన్నభిన్న విధాలయిన ఆధ్యాత్మవిద్యాబోధనలు 
వింటూ, సంతోషిస్తూ, ఆ అందరి అభి ప్రాయాలనూ గౌరవిస్తూవస్తున్న సమయాన పంచశిఖుడనే విప్రడొకడు ఆయన 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 639 


ఆస్టానాన ప్రవేశించాడు. అతడు సత్యజ్ఞానంతో గొప్పవాడు, ఒంటరి. సంశయాలు తీరినవాడు, భూమిపై సంచరిస్తూ 
యాదృచ్చికంగా మిథిలానగరప్రవేశం చేసి, రాజును చూచాడు. అతడిని కాపిలేయుడు అని కూడా అంటారు. 
ఎందుకంటే అతడు కపిల అనే గురుపత్ని చన్నుగుడిచి పెరిగినవాడు. ఆ మహాత్ముడు జనకుడి ఆస్థానాన, రాజు 
సన్నిధిలోనే తన హేతుపూర్వక వాక్యవిన్యాసాలతో జనకుడి నూర్వురు ఆచార్యులనూ వాదంలో జయించి వారిని 
నిరుత్తరులను చేశాడు. ఆ జనకుడు ఆ పంచశిఖుడి విశేషపరిజ్ఞానాన్ని (గ్రహించి, తన గురుశతాన్ని విడిచి, అతడిని 
ఆ(శ్రయించి, తనకు తత్తోపదేశం చేయుమని అర్థిస్తూ ప్రణమిల్హాడు. ఆతడు కూడా గొప్పదయకు లొంగిన 
మనస్సుతో ఆ రాజునకు మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని ఈయగల మాటలను ఈ విధంగా ఉపదేశించటం 
ప్రారంభించాడు. 


సంచశిఖుండను విప్రుండు జనకునకు( దత్త్వోపదేశంబు సేయుట (సం. 12-211-6,8) 


ఆ. విను మవిద్య గామమునకు( గామము గర్మ। మునకు. బుట్టంబట్టు లనఘ! యింత 
వట్టు. గారణముగ వచ్చు బునర్జన్మ । మండ్రు తత్త్వవేదు లైన మునులు. 343 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! జనకమహారాజా!; వినుము= ఆలకించుము; అవిద్య= మాయ (అజ్ఞానం); 
కామమునకున్‌= కోరికకు; కామము= కోరిక; కర్మమునకున్‌= (క్రియకు - ప్రవృత్తికి - పనికి; పుట్టన్‌+పట్టులు= పుట్టుటకు స్థానాలు; 
ఇంతవట్టున్‌= ఇంతవరకు - ఈపై తెల్పినవి; కారణముగన్‌= హేతువుగా; పునర్‌+జన్మ= మరల పుట్టుట; వచ్చున్‌= కలుగుతుంది 
(అని); తత్త్యవేదులు+అయిన మునులు= సత్యము నెరిగినవారైన బుషులు; అండ్రు= అంటారు. 


తాత్పర్యం: పాపంలేని ఓ జనక మహారాజా! వినుము. మాయ కోరికకు కారణం, ఆ కోరిక కర్మకు కారణం, 
కర్మ పాపపుణ్యాలకు మూలం. ఆ పాపపుణ్యాల అనుభవంకొరకు (ప్రాణికి పునర్జన్మ అవసరమౌతుంది. ఈ విషయం 
తత్త్యవేత్తలైన మునులు చెప్పుతారు. 
ఆ. ఒలసి లోభమోహములు దోషసంసేవ । నం బొనర్పంగా ఘనత్వగాఢ 

యగు నవిద్య భూమియై బహుకర్మ బీ । జముల కంకురాది శక్తు లొసంగు. 344 


ప్రతిపదార్థం: అవిద్య= మాయ; ఒలసి= అతిశయించి; లోభమోహములు= పేరాస, అపజ్ఞానములు (ఒకదానిని మరొకటిగా 
గ్రహించటం); దోష సంసేవనంబు= తప్పుల యొక్క ఉపాసనం - గౌరవంతో పరిచర్యచేయటం; ఒనర్పంగాన్‌= చేయగా; 
ఘనత్వగాఢ+అగున్‌= గట్టిదనంతో దిట్టయెనది అగును - గట్టిపడును; బహుకర్మబీజములకున్‌= అనేక కర్మలు అనే విత్తనములకు; 
భూమి+ఐ= ఆధారమై - క్లేత్రమై; అంకుర+ఆది శక్తులు= మొలకెత్తటం మున్నగు సామర్థ్యాలను; ఒసంగున్‌= ఇచ్చును. 


తాత్సర్యం: మాయ పేరాస, అపజ్ఞానం చేసే తప్పులు కారణంగా బలపడి దట్టంగా రూపుదాలుస్తుంది. ఆ తరువాత 
అదే అనేక కర్మలు అనే విత్తనాలకు పొలంగా మారి, ఆ కర్మబీజాలు మొలకెత్తటం, మారాకు తొడగటం పెరగటం 
పుష్టించటం, ఫలించటంవంటి వివిధశక్తులతో విస్తరించటానికీ కారణమౌతుంది. మాయకు లోభమోహాలు 
దోహదపడగా, అదే బహుకర్మలకు ఆధారం భూమిగా మారి, నరుడిని జననమరణ చక్రాన పడవేసి 
తిప్తుతుంటుంది- అని ఫలితార్థం. 


క  ప్రియములు నప్రియములును హృ । దయమును జిక్కువడ( దివ్వ( దత్తదనేక 
క్రియలకు. జొచ్చు నరుండు మేన్‌ | వ్రయమగు టెజుగండు వితత జరావ్యాధులచేన్‌. 345 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరుండు= మానవుడు; హృదయమును= మనస్సును; ప్రియములున్‌= ఇష్టమైన విషయాలు; అప్రియములును= 
అనిష్టమైన విషయములును; చిక్కు+పడన్‌+తివ్వన్‌= (కలిసి) చిక్కుపడేటట్టు లాగగా; తద్‌+తద్‌+అనేక (క్రియలకున్‌= ఆయా 
పెక్కు కర్మలకు; చొచ్చున్‌= (ప్రవేశించును - పాల్పడును; వితత జరావ్యాధులచేన్‌= విరివిఅయిన ముసలితనం, రోగాలతో; 
మేన్‌= దేహం; వ్రయము+అగుట= నశించుట; ఎణు(గ(డు= (గ్రహించడు. 


తాత్పర్యం: మనస్సు ఇష్టానిష్టాలతో చిక్కువడి అటూ ఇటూ లాగుతూ ఉండగా నరుడు ఆయా కర్మలు అనేకాలు 


చేయ మొదలుపెడతాడు. చేస్తూ జీవిస్తూ ఉంటాడే తప్ప అతడికి తన శరీరం జరావ్యాధులకు లోనై (క్రుంగి 
నశించబోయే విషయం బోధపడదు. 


క. ధనములు బంధులు భోగము । లనియెడు నస్థిరము లెల్ల నాత్మ కెరవు సే 

సిన శాంతి యలవడును మన । మున శాంతిశ్రీ సమృద్ది మోక్షము నిచ్చున్‌.' 346 
ప్రతిపదార్థం: ధనములు= సంపదలు; బంధులు= చుట్టపక్కాలు; భోగములు= అనుభవాలు (క్రియల ఫలితాలు); 
అనియెడు+అస్థిరములు+ ఎల్లన్‌= అనే మూడు విధాలయిన అశాశ్వత విషయాలను అన్నింటిని; ఆత్మకున్‌= జీవుడికి; 
ఎరవు+చేసినన్‌= వేరు చేస్తే; మనమునన్‌= మనస్సునందు; శాంతి+అలవడును= శాంతి అలవాటు అవుతుంది - ఏర్పడుతుంది; 
శాంతిశ్రీ సమృద్ది= శాంతి అనే సంపద యొక్క పెంపు; మోక్షమును+ఇచ్చున్‌= ముక్తిని కలిగిస్తుంది. 
తాత్పర్యం: నరుడు సంపదలు చుట్టపక్కాలు అనుభవాలు - అనే ఈ అశాశ్వత విషయాలు అన్నిటినీ జీవుడికి 
దూరంగా ఉంచగలిగితే అతడి మనస్సులో శాంతి ఏర్పడుతుంది. మిగిలిన సంపదలు సమృద్దులు నశించగా 
ఏర్పడిన ఈ శాంతిసంపద పెరిగి, తుదకు అతడికి ముక్తిని చేకూర్చి పెట్టుతుంది. 


వ. అనిన విని జనకజనవల్లభుం డమ్మునివల్లభునితోడ. 347 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పంచశిఖముని పలుకగా; విని= ఆలకించి; జనక జనవల్లభుండు= జనకరాజు; ఆ+ముని వల్లభునితోడన్‌= 
ఆ మునిరాజుతో. 


తాత్సర్యం: పంచశిఖప్రవచనాన్ని ఆలకించిన జనకరాజు ఆ మునిరాజుతో (ఇట్లా అన్నాడు). 
క “కేవల వైరాగ్యము మో । క్షావహ మగునేని యట్టులైన విరక్తిన్‌ 
భావమున నరుడు దాల్లెడి। బో వాం డవ్యయ పదంబు. బొందునె? యనుడున్‌. 348 


ప్రతిపదార్థం: కేవల వైరాగ్యము= వైరాగ్య మొక్కటే; మోక్ష+ఆవహము+అగును+ఏని= ముక్తిని కలిగించేది అయినచో; 
అట్టులు+ఐనన్‌= అట్టా అయితే; నరుండు= మనుజుడు; భావమునన్‌= మనస్సునందు; విరక్తిన్‌= వైరాగ్యమును; తాల్చెడిన్‌+పో= 
ధరించును పో - ధరించుననుకొమ్ము; వాండు= ఆ విరాగి - ఆ విరక్తిని దాల్చినవాడు; అవ్యయపదంబున్‌= నశించని స్థానమును- 
ముక్తిని; పొందును+ఎ?= చెందునా?; అనుడున్‌= అన్న వెంటనే. 

తాత్సర్యం: కేవలం వైరాగ్య మొక్కటే ముక్తిని కలిగించగలిగితే నరుడు తన మనస్సున ఆ వైరాగ్యాన్ని వహించాడు- 
అనుకొమ్ము. అపుడు అతడు ముక్తిని పొందుతాడా? అని (ప్రశ్నించిన వెంటనే. 


వ. అవ్విప్రవరుం డతని కిట్లనియె. 349 


ప్రతిపదార్థం: ఆ+విప్రవరుండు= ఆ బ్రాహ్మణ (శ్రేష్టుడు - ఆ పంచశిఖముని; అతనికిన్‌= ఆ జనక రాజునకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 641 


తాత్పర్యం: రాజు (ప్రశ్నకు విప్రుడు ఇట్టా సమాధానం చెప్పాడు. 
క. విను నృప! హర్షంబు ప్రియం । బనూన సుఖయక్తి నిర్ణరానందము శాం 

తినిరూఢి యనంగ మనమున. । బనిగొనునవి సాత్వికాఖ్య భావంబు లగున్‌. 350 
ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా!; విను= ఆలకించుము; హర్షంబు= సంతోషం; ప్రియంబు= (ప్రీతి; న+ఊన సుఖయుక్తి= 
తక్కువగాని-గొప్పదైన సుఖముయొక్క కలయిక; నిర్భర+ఆనందము= నిండైన ఆనందము; శాంతినిరూఢి= శాంతియొక్క 
గట్టితనం; అనంగన్‌= అనగా; మనమునన్‌= మనస్సునందు; పని+కొనునవి= నియోగించేవి - సంచరించెడివి; సాత్తిక+ఆఖ్య 
భావంబులు+అగున్‌= సాత్తికాలు - అనే పేరుగల భావాలు అవుతాయి. 
తాత్సర్యం: ఓ రాజా! వినుము, సంతోషం, (పీతి, గొప్పసుఖంతోడి ఆనందం, నిశ్చలశాంతీ మనస్సును ఏలేవి 
సాత్తికాలు అనే ఈ భావాలు. సత్త్వగుణంవలన కలిగే భావ పరంపర ఇది. 


క పరితాప మనభితోషము । నరేశ్వరా! శోచనము జనవ్యాపారా 

దర మక్షమ యనియెడు నివి; యరయంగా రాజసంబు లగు భావంబుల్‌. 351 
ప్రతిపదార్థం: నర+ఈశ్చరా!= ఓ రాజా!; పరితాపము= సంతాపం-దుఃఖం; న+అభితోషము= సంతోషంలేమి; శోచనము= 
ఏడ్చుట; జనవ్యాపార+ ఆదరము= జనుల కర్మలయందు పేమ-అభిమానము; అక్షమ= ఓర్వలేని తనం-అసూయ; అనియెడు+ఇవి= 
అనే ఇవి-ఈ భావాలు (మనో వికారాలు); అరయంగాన్‌= పరిశీలించగా; రాజసంబులు+అగు= రజోగుణసంబంధులు అగు; 
భావంబుల్‌= మనోభావాలు. 
తాత్సర్యం: సంతాపం చెందటం, అవకాశమున్నా సంతోషించకుండా ఉండటం, ఏడుపు, జనుల (క్రియలలో 
అభిమానం (ప్రదర్శించటం, ఓర్వలేనితనం - ఈ భావాలు రజోగుణంవలన కలిగేవి. 


క తలంపులు గ్రందుగం బొడముట । గల గను టేమజుట భ్రమము గదురుట జాడ్యం 

బలసత యను నీ భావం । బులు దామసకోటి యండ్రు బుధులు నరేంద్రా! 352 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ఓ రాజా! జనకా!; తల(పులు= ఆలోచనలు; క్రందుగన్‌= (అతిశయంగా) ఉపద్రవంగా; పొడముట= 
కల్లటం; కల+కనుట= కలగాంచటం; ఏమణుట= (ప్రమాదపడటం - పొరబడటం; (భ్రమము= (భ్రాంతి - ఒకదానిని మరొకటిగా 
తలచుట; కదురుట= విజృంభించటం; జాడ్యంబు= జడత్వం - చురుకులేనితనం; అలసత= ఆలస్యం - సోమరితనం; అను+ఈ 
భావంబులు= అనే ఈ భావాల వరుస; బుధులు= పండితులు; తామసకోటి= తమోగుణ సంబంధిఅయిన (భావ) సమూహం; 
అండ్రు= అంటారు. 
తాత్సర్యం: ఓ జనక రాజా! ఇపుడు తామసభావాలు వివరిస్తున్నాను. ఉప(ద్రవరూప ఆలోచనలు కలుగుతూ 
ఉండటం, కలలు రావటం, ఏమరుపాటు ఒకదానిని మరొకటిగా (గ్రహిస్తూ వ్యవహరించటం, చురుకుదనం లేకుండా 
మందగించి ఉండటం, సోమరితనం - అనే ఈ మనోవికారాలన్నీ తమోగుణజన్యాలు - అని పండితులు 
పలుకుతారు. 


క కారణము గలిగియును ని । ష్మారణ కలితంబులయ్యు జనియించు ధరి 
త్రీరమణ! మూడు దెటి(గులు । నారయ నివి యస్థిరంబులై తిరుగంబడున్‌. 353 


ప్రతిపదార్థం: ధరిత్రీరమణ!= రాజా!; మూండు తెజంగులు= మూడు విధాలు - సత్త రజస్తమోజనిత భావాలు మూడు; 
కారణము+కలిగియును= కారణం ఉండీ; నిః+కారణ కలితంబులు+అయ్యున్‌= కారణం లేకా (కారణములేమితో కూడినవై 


642 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడా); జనియించున్‌= కలుగుతాయి; ఆరయన్‌= పరిశీలించగా; ఇవి= ఈ మూడు విధాలయిన భావాలు; అస్థిరంబులు+ఐ= 
స్థిరం కానివై - చంచలములై; తిరుంగన్‌+పడున్‌= తిరగబడతాయి - తారుమారౌతాయి. 


తాత్పర్యం: ఓ రాజా! ఈ సత్యరజస్తమోగుణ జన్యాలయిన మూడు విధాల భావాలూ ఒకసారి కారణం ఉండి 
కలగవచ్చును. ఒక్కొక్కసారి నిష్కారణంగానే పొటమరించవచ్చును. ఈ భావపరంపర స్థిరంగా నిలువదు. 
చంచలంగా మారుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ మనోవికారాలు తిరగబడతాయి కూడా. 


చ. జనవర! సౌఖ్యముం బొరసి సాత్వికభావ సముద్ధమంబు సు 
మ్మనియును దుఃఖముల్‌ గదిరినప్పుడు రాజసభావభంగి సు 
మృనియు జడత్వసంగసమయంబున( దామసభావవృత్తి సు 
మ్మనియును ద్రోచి వాన బడ కాత్మరతిన్‌ నిలు పిచ్చు మోక్షమున్‌. 354 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; సౌఖ్యమున్‌+పొరసి= సుఖాన్ని పొంది; సాత్మికభావ సమ్‌+ఉత్‌+గమంబు= సత్త్వగుణ సంబంధి 
భావాల మంచి పుట్టుక; సుమ్ము+అనియును= సుమా అనీ; దుఃఖముల్‌+కదిరిన+ అప్పుడు= దుఃఖాలు - దుఃఖమయమైన భావాలు 
పైకొన్నపుడు; రాజసభావ భంగి= రజోగుణసంబంధి భావాలతీరు; సుమ్ము+అనియును= సుమా అనీ; జడత్వ సంగసమయంబునన్‌= 
జాడ్యంతోడి కలయిక కలిగినపుడు; తామసభావవృత్తి= తమోగుణ సంబంధి భావాల ప్రవృత్తి; సుమ్ము+అనియున్‌= సుమా అనీ; 
త్రోచి= ప్రక్కకు నెట్టి - ఆ భావాల జోరులో పడి కొట్టుకొనిపోకుండా - వాటిని నెట్టివేసి; వానన్‌= ఆ భావాలలో; పడక= పడిపోకుండా; 
ఆత ్యరతిన్‌ నిలుపు= తనయందు (తాను) సంతోషించటం - బహిఃకారణాలతో పనిలేకుండా - తనలో తాను సంతసించుటయందు 
నిల్చుట; మోక్షమున్‌= ముక్తిని; ఇచ్చున్‌= ఇస్తుంది. 

తాత్సర్యం: ఓ రాజా! నరుడు తాను సౌఖ్యాన్ని చవిచూస్తున్నప్పుడు అది సత్త్వగుణ సంజనితమైన భావాలవలన 
కలిగినట్టూ, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు అది రజోగుణం కారణంగా ఏర్పడినట్టూ, జడత్వంతో స్తబ్దంగా 
సోమరితనం పైబడినప్పుడు అది తమోగుణ ఫలితమయినట్లూ గ్రహించి, ఆయా భావాలనూ, వాటి ఫలితా లయిన 
సుఖదుఃఖ జడత్వాలనూ విడిచిపుచ్చి, తనలో తాను ఆనందించే స్టైర్యాన్ని అందుకొనగలగాలి. అపుడే ముక్తి 
లభిస్తుంది. ఆ ఆత్మరతి స్టైర్యమే ముక్తిని ఈయగలదు. 


వ. ఇవ్వెరవునకు వైరాగ్యంబు మూలం బని చెప్పి వెండియు. 355 
ప్రతిపదార్థం: ఈ+వెరవునకున్‌= ఈ పద్దతికి; వైరాగ్యంబు= విరక్తి; మూలంబు+అని= కారణం అని; వెండియున్‌= మరియును. 
తాత్సర్యం: ఈ ఆత్మరతి స్టైర్యసిద్ధికి కారణం విరక్తి ఒక్కటే - అని పలికి, ఇంకనూ. (తరువాతి పద్యంతో 
జ థి జం 
అన్వయం). 
తే. వినుము సత్వాదిగుణముల ననఘ! యాత్మ । తత్వమున లీనముల జేయ? దన్మయత్వ 
దర్శనము దాన నవి మహోదధి నడంగు । నేజు లట్టుల రూపటు వేజులేక. 356 


ప్రతిపదార్థం: అనఘ != ఓ పాపరహితుడా! జనకరాజా!; వినుము= ఆలకించుము; సత్త్య+ఆదిగుణములన్‌= సత్యం మొదలైన 
గుణములను - రజస్తమోగుణాలను కూడా; ఆత్మతత్త్యమునన్‌= ఆత్మయొక్క జీవుడి యొక్క తత్త మునందు - స్వభావమునందు 
- సహజసత్వస్థితియందు; లీనములన్‌+చేయన్‌= లయించిన - కలిసిపోయిన వానినిగా చేయగా; తద్‌+మయత్వ దర్శనము= 
దానిలో - ఆ ఆత్మలో భాగమైపోయిన స్థితి అగుపడుట (జరుగును); దానన్‌= ఆ ఆత్మయందు; అవి= ఆ సత్య గుణాలు; 
మహా+ఉదధిన్‌= పెద్ద సము(ద్రాన; అడంగు= లయమైపోయే; ఏజులు+అట్టులు+అ= కాల్వలవలెనే; వేణులేక= విడిగా ఉండక; 
రూపు+అణున్‌= రూపు నశించును - ఆకారం లేకుండా ఆ ఆత్మలో అంతర్భవిస్తాయి. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 643 


తాత్పర్యం: ఓ పాప మెరుగని పాలకుడా! జనకమహారాజా! వినుము. సత్యం, రజస్సు, తమస్సు అనే గుణాలు 
మూడింటినీ ఆత్మతత్త్యంలో - జీవుడి నిజస్వభావాన లీనం చేయాలి. అపుడు అవి ఆత్మలో కలిసిపోయి, విడిగా 
ఉండక - సముద్రాన కలిసిపోయే ఏరులవలె నిరాకారంగా సాంతమైన ఉనికిలేకుండా అయిపోతాయి. 


విశేషం: అలం: ఉపమ. 


తే. నరుడు సుఖదుఃఖములవెంటం బొరయ నీక । మలచి యాత్ముని. జేర్ణిన మానసంబు 
లీనమగు నంద జలములలోన నిడిన | లవణకణము చందమ్మున నవనినాథ! 357 


ప్రతిపదార్థం: అవనినాథ!= ఓ రాజా!; నరుండు= మానవుడు (కర్త); మానసంబు= మనస్సు (కర్మ; సుఖదుఃఖములవెంటన్‌= 
సంతోషం సంతాపములవెంట; పొరయన్‌+ఈక= వెడలనీయకుండా - వాటితో పాటుగా పడిపోకుండా; మలచి= త్రిప్పి - 
అంతర్ముఖంచేసి; ఆత్మునిన్‌= జీవాత్ముడిని; చేర్చినన్‌= పొందించినట్లయితే - కలిపినట్లయితే; అందున్‌+అ= దానియందే - 
ఆ ఆత్మయందే; జలములలోనన్‌ - నీళ్ళలో; ఇడిన= వేసిన - ఉంచిన; లవణకణము చందమ్మునన్‌= ఉప్పుగల్లు విధాన; 
లీనము+అగున్‌= లీనమై - కలిసినదై పోవును. 

తాత్సర్యం: ఓ రాజా! నరుడు తన మనస్సును లౌకికా లయిన సుఖదుఃఖాల వెంటబడిపోకుండా అంతర్ముఖంగా 
త్రిప్పివేసి, ఆత్మలో చేర్చగలగాలి. ఆ విధంగా ఆత్మలో చేర్చబడ్డ మనస్సు ఆ ఆత్మలోనే నీళ్ళను చేర్చిన ఉప్పుగల్టువలె 
కలిసిపోయి తన ఆకారాన్ని కోల్పోతుంది. 

నిశేషం: అలం: ఉపమ. 


క _ తోలు దిగవిడిచి నాగము । లీలం బొలుచు మాడ్మి( గర్మలేపము. దనతో. 

గీలుకొననీక వెలుంగు ని | రాలంబన బోధఘనుండు రాజవరేణ్యా! 358 
ప్రతిపదార్థం: రాజవరేణ్యా!= ఓ రాజక్రేష్ట్థా!; నాగము= పాము; తోలు= చర్మం (కుబుసం); దిగవిడిచి= తీసివేసికొని; 
లీలన్‌+పొలుచు మాడ్కిన్‌= విలాసంతో ఒప్పినవిధాన; నిర్‌+ఆలంబన బోధఘనుండు= ఆధారంలేని (స్వతః (ప్రకాశమానమైన) 
జ్ఞానంతో గొప్పవాడైనవాడు (నరుడు) కర్మలేపమున్‌= కర్మం అనే పూతను (ఒంటికి రాసుకొనే (ద్రవం); తనతోన్‌= తనతో; 
కీలుకొనన్‌+ఈక= ముడిపడనీయకుండా - అంటుకొనకుండా; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 
తాత్సర్యం: ఓ రాజగ్రేష్ట! కుబుసం విడిచిన పాము విలాసంగా (ప్రకాశిస్తుంది. ఆ విధంగానే, కర్మసంపర్కం 
వదలిన ఆత్మ, నిరాధారమై స్వతఃప్రకాశవంతమైన జ్ఞానంతో ప్రజ్జలిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 


వ. అని బోధించె; నిట్లు పంచశిఖునిచేత బోధితుండై కాదె! జనకుండు దన పురంబైన మిథిల గాలునప్పుడు 
దుఃఖంబులం బొరయమింజేసి తన కేమియుం గాలదని పలికెం గౌంతేయాగ్రజా! యాకర్ణింపుము.359 


ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా; బోధించెన్‌= ఉపదేశించెను; ఇట్టు+ ఈ విధంగా; పంచశిఖునిచేతన్‌= పంచశిఖుడనే 
బుషిశ్రేష్టుడిచేత; బోధితుండు+ఐ= ఉపదిష్టుడై - ఉపదేశించబడినవాడై; కాదె= కదా!; జనకుండు= జనక మహారాజు; తన 
పురంబు+ఐన= తన పట్టణమైన; మిథిల= మిథిలా నగరం; కాలునప్పుడు= కాలిపోయే సమయాన; దుఃఖంబులన్‌= పరితాపాలను- 
ఖేదములను; పొరయమిన్‌+చేసి= పొందకపోవటంవలన; తనకున్‌+ఏమియున్‌+కాలదు= (నిర్లిప్తుడైన) తనను ఏమీ దహించదు; 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని పలికెన్‌= అని అన్నాడు; కౌంతేయ+అ(గ్రజా!= కుంతీనందనులలో మొదట పుట్టినవాడా! ధర్మరాజా!; ఆకర్షింపుము= వినుము, 
(ఈ చివరిమాట అనంతర వాక్యంతో అన్వయిస్తుంది.) 

తాత్పర్యం: పై ప్రకారం పంచశిఖమహర్షి జనకమహారాజునకు ఉపదేశించాడు. ఆ పంచశిఖుడి బోధ జనకుడిపై 
తన ప్రభావం నెరపి, అతడిని నిజంగానే విరక్తుడిని చేసింది. అందువలననే జనకుడు తన నగరం మిథిల కాలిపోతూ 
ఉంటే, తాను దుఃఖానికి దూరంగా నిలిచి తన కేమీ కాల్పు అంటదని పలికాడు. 


క. అమలం బగు నీ యితిహా । సము భక్తి. బరించినం బ్రశాంతి యొలసి దుః 
ఖములం దొటి(గి మనుష్యుం । డమృతత్వావాప్తి మహితుండై వెలు(గొందున్‌.' 360 
ప్రతిపదార్థం: మనుష్యుండు= నరుడు; అమలంబు+అగు= మలినంలేనిదైన; ఈ ఇతిహాసము= ఈ వృత్తాంతం; భక్తిన్‌= భక్తితో; 
పఠించినన్‌= చదివితే; ప్రశాంతి= మిక్కిలి శాంతి; ఒలసి= కలిగి; దుఃఖములన్‌+తొజంగి= ఖేదాలను వదలి; అమృతత్వ+అవాప్తి 
మహితు(డు+ఐ= మృత్యువులేనితనం లభించటంతో పూజ్యడై; వెలు(గు+ఒందున్‌= (ప్రకాశిస్తాడు. 
తాత్సర్యం: నిర్మలమైన ఈ వృత్తాంతాన్ని భక్తితో పరిస్తే, నరుడికి మనశ్శాంతి (ప్రాప్తిస్తుంది. దుఃఖాలు 
తొలగిపోతాయి. తుదకు మరణంలేని ముక్తిని కూడా పొంది పూజ్యుడై అతడు లోకాన వెలుగొందుతాడు”. 
వ. అనిన విని ధర్మతనయుండు దేవవ్రతుతో 'నెట్టివాండు సుఖియును మంగళవంతుండును నిర్ణయుండునునై 
వర్తించు?” నని యడిగిన నప్పుడమిటేని కప్పురుషవరుం డిట్లను *'దమసంపన్నునకు నీ చెప్పిన 
చందంబుగలుగు నాకర్ణింపుము. 361 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; ధర్మతనయుండు= ధర్మరాజు; దేవవ్రతుతోన్‌= భీష్ముడితో; ఎట్టివాండు= 
9 విధమైన నరుడు; సుఖీయును= సుఖంకలవాడూ; మంగళవంతుండును= శుభంకలవాడూ; నిర్‌+భయుండును= భయంలేనివాడూ; 
ఐ వర్తించున్‌= అయి ప్రవర్తిస్తాడు - జీవిస్తాడు; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజునకు; ఆ+ 
పురుషవరుండు= ఆ నరశ్రేష్టుడు - భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; దమసంపన్నునకున్‌= ఇం(ద్రియనిగ్రహం 
కలవాడికి; నీ చెప్పిన చందంబు= నీవు పలికిన విధం - సుఖం శుభం కలిగి నిర్భయంగా జీవించగల లక్షణం; కలుగున్‌= 
ఉంటుంది; ఆకర్షింపుము= వినుము. 
తాత్పర్యం: పితామహుడి పలుకులు విన్న ధర్మరాజు మరొక ప్రశ్న అడిగాడు. 'ఎట్టివాడు సుఖంతోనూ, శుభంతోనూ 
కూడి నిర్భయుడై జీవించగలడు?” అని. ఆ ప్రశ్నకు భీష్ముడు ధర్మజుడితో, 'దాంతి - ఇంద్రియ నిగ్రహం కలవాడు 
నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాడు. విను మంటూ తన (ప్రవచనాన్ని కొనసాగించాడు. 
తే. సర్వవర్ధాశ్రుములకు శమము దమము. । గలిగియునికి విశిష్ట ప్రకార మగుట 
బ్రాహ్మణునకు విశేషించి రాజవర్య! । దమసమాహిత వృత్తి పెద్దయును వలయు. 362 
ప్రతిపదార్థం: రాజవర్య!= ఓ రాజ(శ్రేష్టా!; సర్వ వర్ల ఆ(శ్రమములకున్‌= ఎల్ల వర్లములకు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు; 
ఎల్ల ఆ(శ్రమములకు - (బ్రహ్మచర్య, గృహస్థ వానప్రస్థ సన్న్యాస ఆ(శమవాసులకు; శమము= శాంతి; దమము= నిగ్రహం; కలిగి+ 
ఉనికి= కలిగి ఉండటం; విశిష్ట ప్రకారము+అగుటన్‌= విశేషంతో కూడిన పద్దతి కాబట్టి; విశేషించి= అధికంగా; బ్రాహ్మణునకున్‌= 
(బ్రాహ్మణవర్లజునకు; దమసమాహిత వృత్తి= దమంతో - నిగ్రహంతో సమాధానసహితమైన నడత; పెద్దయును= ఎక్కువగా; 
వలయున్‌= కావాలి. 
తాత్సర్యం: లోకంలో అన్ని వర్ణాలవారికీ, అన్ని ఆశ్రమాలవారికీ శాంతి, దాంతి కలిగి ఉండటం విశిష్ట పద్దతి. 
విశేషించి బ్రాహ్మణులకు దాంతితోడి జీవనవిధానం ఎక్కువగా కావలసి ఉంటుంది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 645 


వ. దమంబు సద్గుణంబులరాశి; యవి యెయ్యవి? యంటేని. 363 


ప్రతిపదార్థం: దమంబు= నిగ్రహంబు; సత్‌+గుణంబుల రాశి= మంచి గుణాల (ప్రోవు; అవి= ఆ సద్గుణాలు; ఏ+అవి?= ఏవి? 
అంటి(ఏ)+ఏని= అంటివేని - అంటే. 


తాత్సర్యం: దమ మొక్కటి సద్గుణాల ప్రోవు. ఆ సద్గుణాలు ఏమిటి? - అంటావా? (వినుము.) 


సీ. శౌచ, మక్రోధంబు, సంతోష, మార్జవ, । మనసూయ, విగతదైన్యత్వవృత్తి, 
యప్రమాదంబు, దురభిమానరాహిత్య, | మతివాదవర్ణన, మఖిలభూత 
దయ, గురుపూజ, నిందాస్తుతి ప్రవణతా । త్యాగం, బపైశునత్వంబు, సాధు 
జనసంగమం, బమృషాభాషణంబు, ని । సృృహత, యహింస, సుశీలభావ, 


తే. మింద్రియగ్రామజయ మివి యెల్ల దమము । నాకృతులు; వీని గల పుణ్యు( డభయు. డైహి 
కములవలనను నాముష్మికముల వలన । శాంతిమంగళ నిధి బోధ సౌమ్యమూంర్తి.” 364 


ప్రతిపదార్థం: శౌచము= శుచిత్వం - పరిశుభ్రత; అ(క్రోధము= కోపం లేకుండటం; సంతోషము= ఆనందం; ఆర్జవము= 
బుజాభావం - కపటంలేమి; న+అసూయ) అనసూయ= అసూయ - ఈర్షలేకుండటం; విగత దైన్యత్వ వృత్తి= పోయిన 
దీనత్వంతోడి జీవనం- దైన్యంలేని బ్రదుకు; అప్రమాదంబు= పరాకు లేకుండటం; దుర్‌+అభిమాన రాహిత్యము= చెడు అభిమానం 
లేకుండటం; అతివాద వర్ణనము= ఎక్కువ మాట్లాడటం మానటం; అఖిలభూతదయ= ఎల్లప్రాణులయెడ దయ; గురుపూజ= 
పెద్దలయెడ గౌరవం; నిందాస్తుతి ప్రవణతా త్యాగంబు= నిందయందుగాని, స్తోత్రమునందుగాని ఆసక్తుడై ఉండటాన్ని వదలటం 
- ఎక్కువగా తెగడటం పొగడటం రెండూ మానటం; అపైశునత్వంబు= కొండెములు చెప్పే గుణం లేకుండటం; సాధుజన 
సంగమంబు= సజ్జనుల తోడి కలయిక; అమృషాభాషణంబు= అబద్దములాడకుండటం; నిస్పృహత= ఆశ లేకుండటం; అహింస= 
హింస లేకుండటం; సుశీల భావము= మంచి సహజ స్వభావం; ఇంద్రియ [గ్రామజయము= ఇంద్రియాల సమూహమును 
జయించటం; ఇవి+ఎల్లన్‌= ఇవి అన్నీ; దమము+ఆకృతులు= దమముయొక్క ఆకారాలు - స్వరూపాలు; వీనిన్‌= ఈ సద్గుణాలను; 
కల పుణ్యు(డు= కలిగిన ధన్యజీవి; ఐహికముల వలనను= ఇహలోకానికి చెందిన విషయాల నుండిగాని; ఆముష్మికముల వలనను= 
పరలోకానికి చెందిన విషయాలనుండి గాని; అభయుండు= భయంలేనివాడు; శాంతి మంగళ నిధి= శాంతికీ, శుభానికీ 
స్థానమైనవాడు; బోధసౌమ్యమూర్తి= జ్ఞానంవలన (ప్రశాంతమైన ఆకారం కలవాడు. 


తాత్సర్యం: దమము అనే ఒక్క లక్షణంలో ఎన్నో సద్గుణాలు ఇమిడిపోతాయి. ఆ సద్గుణాలు ఇవి: పరిశుభ్రత- 
బయటి లోపలి మలినాలు తొలగించుకొనటం, కోపంలేకుండా, కపటమూ అసూయా లేకుండా దైన్యానికి దూరంగా 
జీవించటం, పరాకుపడటం దురభిమానం అధికప్రసంగం - వీటిని త్యజించటం, ఎల్ల ప్రాణులయెడ దయ, 
పెద్దలయెడ గౌరవం కలిగి ఉండటం, నిందించటం స్తుతించటంలలో నిమగ్నుడు కాకపోవటం, కొండెములు 
చెప్పకుండా ఉండటం, సజ్జనసాంగత్యం చేయటం, అబద్దాలు ఆడకుండటం, ఆశలకు లోనుగాక, హింసకు 
పాల్పడక, మంచి శీలం కలిగి ఉండటం, ఇంద్రియాలను జయించటం - ఇవన్నీ వాస్తవానికి దమముయొక్క 
రూపాంతరాలే. ఈ లక్షణాలు గల ధన్యజీవికి ఇహలోక విషయాలవలనగాని, పరలోక విషయాల వలనగాని ఎట్టి 
భయమూ ఉండదు, ఏర్పడదు. అతడు శాంతికీ శుభానికీ నిలయమైనవాడు. జ్ఞానంవలన సౌమ్యమైన ఆకారంతో 
వెలుగొందేవాడు". 


విశేషం: దమధాతుజన్యమైన కృదన్త రూపమిది. ఆ ధాతువునకు అణచుట అని అర్థం. ఇంద్రియాలను అణచుట దమమౌతుంది. 
ఇంద్రియ విజయమొకటి సిద్దిస్తే సకల సద్గుణాలూ లభించినట్లే, 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనినం బితామహునితో. బాండవేయాగ్రజుండు 'వ్రతస్టు లొక్కొక్కయెడ భోజనంబులు సేయుదురు. 
వారలకు వ్రతహానిలేకుండునే?' యని యడిగిన నతనితో నతండు. 365 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; పితామహునితోన్‌= తాతతో; పాండవేయ+అ గ్రజుండు= పాండుతనయులలో పెద్దవాడు- 
ధర్మరాజు; వ్రతస్థులు= వ్రతంలో ఉన్నవారు; ఒక్క+ఒక్క+ఎడన్‌= ఒక్కొక్కచోట, ఒక్కొక్క సమయాన; భోజనంబులు+చేయుదురు= 
భుజించుటలు చేస్తారు; వారలకున్‌= ఆ విధంగా వ్రతంలో ఉండీ భోజనాలు చేసేవారలకు; (వ్రతహాని= వ్రత భంగం; లేక+ 
ఉండును+ఏ?= లేకుండా ఉంటుందా?; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతనితోన్‌= ఆ ధర్మజుడితో; అతండు= ఆ భీష్ముడు 
(ఇట్లా అన్నాడు). 

తాత్సర్యం: ధర్మరాజు 'దమవంతుడు సకల సద్గుణరాశి' అని భీష్ముడినుండి విన్న పిదప, పితామహుడిని “వ్రత 
నిర్వహణంలో ఉండి కూడా కొందరు అపుడపుడు అక్కడక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం 
వాటిల్లదా?' అని (ప్రశ్నించగా, దానికి సమాధానంగా భీష్ముడు ఇట్టా అన్నాడు. 


తే. “వినుము విప్రకామార్థ భోజనములోను । గాంగ గలుగు వేదోక్త ప్రకార భోజ 

నములు వ్రతహాని సేయవు నరవరేణ్య!' । యని నిరూపించి పలికి యిట్లనియె మటియు. 366 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; విప్రకామ+అర్థభో జనము= బ్రాహ్మణుడి కోరికయే ప్రయోజనంగా 
గల భోజనం - గృహస్సుడి కోర్కెతీర్చడానికై చేసే భోజనం; లోనుగాంగన్‌= లోనైన - మొదలయిన; కలుగువేద+ఉక్త ప్రకార 
భోజనములు= ఉన్న, వేదంలో చెప్పబడ్డ విధానంగల భోజనాలు - వేదానుమతమైన భోజనాలూ; వ్రతహాని+చేయవు= వ్రతభంగం 
చేయవు - కలిగించవు; అని= అంటూ; నిరూపించి= నిరూపణ చూపి; పలికి= చెప్పి; మజియున్‌= ఇంకనూ; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: “విప్రుల కోరికమేర చేసే భోజనాలూ, ఇంకా ఇటువంటివే అయిన వేదోక్తాలయిన భోజనాలూ (వ్రతస్థులు 
చేసినా, వాటివలన (వ్రతహాని జరుగదు” అని గట్టిగా ప్రకటించి, భీష్ముడు ఇంకా ఈ విధంగా (ప్రవచించాడు. 


వ. _'సదోపవాసియు, సదాబ్రహ్మచారియు, నమాంసభోజియు, విఘుసాశనుండును, నమృతాశియు, 


నస్వప్నుండునుం గావలయు+ దత్వ్వరూపంబు లెట్టి వంటేని. 367 


ప్రతిపదార్థం: సదా+ఉపవాసియున్‌= ఎల్లప్పుడూ ఉపవసించేవాడూ; సదాబ్రహ్మచారియున్‌= ఎల్లప్పుడూ (బ్రహ్మచర్య [వ్రతం 
ణి ౧? భ్‌ 

పాటించేవాడూ; అమాంస భోజియున్‌= మాంసం భుజించనివాడూ; విఘస+అశనుండును= దేవతల అతిథుల భుక్తశేషాన్ని 

తినేవాడూ; అమృత+ఆశియును= అమృతమును తినేవాడూ; అస్వప్పు(డునున్‌= నిదురలేనివాడునూ; కావలయున్‌= కావాలి 

(నరుడు-సాధకుడు); తద్‌+స్వరూపంబులు+ఎట్టివి?= వారి ఆకారాలు ఏవిధమైనవి; అంటి(ఏ)+ఏనిన్‌= అంటివేని - అన్నచో. 


తాత్పర్యం: మోక్షార్థియెన సాధకుడు, సదా ఉపవాసిగా బ్రహ్మచారిగా ఉండాలి. మాంసాన్ని భుజించనివాడుగా, 
దేవతల అతిథుల భుక్తశేషాన్ని భుజించేవాడుగా, అమృతాన్ని భుజించేవాడుగా కూడా ఉండాలి. నిదురపోనివాడుగా 
కూడా ఉండాలి. వీరి స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి? అని అడుగబోతున్నావా? (వినుము). 


సీ, “ఇరు ప్రొద్దు గుడుచుచు నెడనెడ( గుడవక । యుండునాతండు సదోపవాసి; 
బుతుకాలమున నాత్మసతియంద రతిసల్బు । భవ్యశీలు(డు సదా బ్రహ్మచారి; 
దేవ పిత్రతిథి పూజావిధులం దిడి | మతి నంజు పురుషు. డమాంస భోజి; 
దనయట్లు పంక్తివారును భుజింప భుజించు । నంచితాత్ము(డు విఘసాశనుండు; 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 647 


తే. భృత్య వర్గంబు గుడిచిన పిదప( గుడుచు । నాత( డమృతాశి; దివసంబునందు నిదుర 
వోని పుణ్యు(డస్వప్ను(; డిప్పాలములగు మ । హాధిక వ్రతములు దేహ బాధకములు.” 368 


ప్రతిపదార్థం: ఇరుప్రొద్దు= రెండు పూటల; కుడుచుచున్‌= తింటూ; ఎడన్‌+ఎడన్‌= మధ్య మధ్య; కుడువక= తినక; ఉండు+ 
ఆతండు= ఉండేవాడు; సదా+ఉపవాసి= నిత్యోపవాసి - ఎప్పుడూ ఉపవసించేవాడే; బుతుకాలమునన్‌= బుతుమతి అయినపుడు; 
ఆత్మసతియందున్‌= తన భార్యయందు; రతి+చల్పు= సంభోగంచేసే; భవ్యశీలుండు= ఉత్తమ స్వభావంకలవాడు; సదాబ్రహ్మచారి= 
నిత్యబ్రహ్మచారి; దేవ పితృ+అతిథి పూజా విధులందున్‌= దేవతల పితరుల అతిథుల పూజాకార్యాలలో; ఇడి= ఉంచి; మటి= 
తరువాత; నంజు పురుషుండు= తినే నరుడు; అమాంస భోజి= మాంసం భుజించనివాడు; తన+అట్లు= తనవలెనే; పంక్తివారును= 
బంతిలోనివారూ - తనతో కూర్చొని భుజించేవారుకూడా; భుజింపన్‌= తినగా; భుజించు+అంచిత+ఆత్ముండు= తినే మంచి 
మనస్సు కలవాడు; విఘస+అశనుండు= దేవభుక్తశేషాన్ని భుజించేవాడు; భృత్యవర్గంబు= సేవకుల సమూహం; కుడిచిన పిదపన్‌= 
తిన్న తరువాత; కుడుచు+ఆతండు= తినేవాడు; అమృతాశి= అమృతం భుజించేవాడు; దివసంబునందున్‌= పగటివేళ; నిదుర+పోని 
పుణ్యుండు= నిద్రపోని ధన్యుడు; అస్ప్వప్పు(డు= నిద్రపోనివాడు; ఈ+పాలములు+అగు= అ విధాలయిన; మహా+అధిక [వ్రతములు= 
గొప్ప పెద్ద వ్రతాలు; దేహబాధకములు= శరీరాన్ని బాధించేవి. 


తాత్పర్యం: రోజుకు రెండు పూటల మాత్రం భోజనంచేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసి, బుతుకాలాన 
మాత్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదాబ్రహ్మచారి, దేవతల పితరుల అతిథులకొరకు వండి వడ్డించి 
ఆ పిదప మాత్రం భుజించేవాడు అమాంసభోజి. తనతో తన పంక్తిని వారు కూడా ఆరగిస్తుండే వారివలెనే సమానంగా 
మాత్రమే భుజించేవాడు విఘసాశనుడు - భుక్తశేషభోబి. సేవకులందరూ భుజించిన తరువాత మాత్రమే తాను 
భుజించే పుణ్యాత్ముడు అమృతాశి. పగటిపూట నిద్రపోనివాడు అస్వప్పుడు - నిద్రపోనివాడు ఇటువంటివారి మహా 
(వ్రతాలన్నీ శరీరబాధకాలే'. 


ఇంద్ర ప్రహాద సంవాద ప్రకారము (సం. 12-212-3) 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితోడ. 'గర్మంబులు సంస్మారయోగంబున శుభాశుభంబులం 
బురుషుం బొందించు వానికిం గర్హ్త యప్పురుషుండ యగుట గాకుండుట నిశ్చయింపరాకుండు. నాకేర్పడం 
జెప్పవే? యనుటయు నప్పుణ్యుం డక్కురువరేణ్యున కిట్లను 'నింద్ర ప్రహ్లాద సంవాద సమాకర్ణనంబున నది 
దేటపడు నాకర్ణింపుము. సత్త్వస్థుండును, సంయమనిరతుండును, ననహంకారుండును, నమర్నక్రోధ 
దూరుండును, దుల్యనిందాస్తుతియును, సమలోష్టకాంచనుండును, నారాయణధ్యాన పరాయణుండును 
నగు ప్రహ్లాదుం డొక్కయెడ నొక్కరుండ యాసీనుండై యుండ నింద్రుం డతని యంతరంగం బారయ వేండి 


చేరంబోయి. 369 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతీకుమారులలో పెద్దవాడు - ధర్మజుడు; 
శాంతనవునితోడన్‌= శంతనుడి కుమారుడితో - భీష్ముడితో; కర్మంబులు= కర్మలు-నరులు చేసే అన్ని పనులూ; 
సంస్కారయోగంబునన్‌= పూర్వానుభవపు కలయికతో; శుభ+అశుభంబులన్‌= మంచిచెడులను; పురుషున్‌= నరుని; పొందించున్‌= 
ప్రాప్తింపజేస్తాయి - పొందజేస్తాయి; వానికిన్‌= ఆ కర్మలకు; కర్త చేసేవాడు; ఆ+పురుషుండు+అ= ఆ నరుడే; అగుట+కాక+ఉండుట= 
కావటం, కాకపోవటం; నిశ్చయింపన్‌+రాక+ఉండున్‌= నిర్ణయించ (వీలు) కాకుండా ఉంటుంది; నాకున్‌= సందేహంతో ఉన్న 
నాకు; ఏర్పడన్‌+చెప్పవే?= స్పష్టంగా తెల్పవా?; అనుటయున్‌= అన్న తరువాత; ఆ+పుణ్యుండు= ఆ పుణ్యాత్ముడు- భీష్ముడు; 
ఆ+కురువరేణ్యునకున్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఇంద్రప్రహ్లాద సంవాద సమ్‌+ఆకర్లనంబునన్‌= 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంద్రుడి ప్రహ్లాదుడి సంభాషణమును బాగుగా వినటంవలన; అది= నీ వడిగిన సందేహం; తేటపడున్‌= స్పష్టపడుతుంది; 
ఆకర్షింపుము= వినుము; సత్త్యస్థుండును= సత్యగుణమున ఉన్నవాడును; సంయమ నిరతుండును= నిగ్రహమునందు 
ఆసక్తుడును; న+అహంకారుండును= అహంకార రహితుడును; అమర్షక్షోధ దూరుండును= అసహనం తీవ్ర కోపములకు 
దూరమైనవాడును; తుల్యనిందాస్తుతియును= సమానమైన తెగడుట పొగడుటలు గలవాడును; సమలోష్టకాంచనుండును= 
సమానమైన మట్టిగడ్డ, బంగారం కలవాడును; నారాయణధ్యాన పరాయణుండును= విష్ణుమూర్తిని ధ్యానించటంలో ఆసక్తుడైనవాడూ; 
అగు= అయిన; (ప్రహ్లాదుండు= ప్రహ్లాదుడు - హిరణ్యకళిపుడి తనయుడు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
ఆసీనుండు+ఐ+ఉండన్‌= కూర్చొన్నవాడై ఉండగా; ఇంద్రుండు= ఇం(ద్రుడనే దేవతలరాజు; అతని+అంతర్‌+అంగంబు= ఆ 
ప్రహ్లాదుడి మనస్సును; ఆరయన్‌= పరిశీలించుటకు; వేండి= అర్థించి; చేరన్‌+పోయి= సమీపించి. 


తాత్సర్యం: ఆ విధంగా ధర్మసూక్ష్మాలు పితామహుడినుండి విన్న తరువాత, ధర్మరాజు భీష్ముడిని ఒక జటిల 
ప్రశ్నవేశాడు. “కర్మలు, సంస్కారవశాన నరుడికి మంచిచెడులు కలిగిస్తూ ఉంటాయి. అయినప్పుడు ఆ కర్మలకు 
కర్త నరు డౌనో కాడో నిర్ణయించలేకుండా ఉన్నాను. నాకు స్పష్టంగా నిస్సందేహంగా తెలుపవా? అని అర్థించాడు. 
దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో 'ఇంద్రప్రహ్లాద సంభాషణమనే వృత్తాంతాన్ని వింటే నీ సందేహం 
తీరుతుంది. వినుమంటూ ఆ వృత్తాంతాన్ని వివరించటం (ప్రారంభించాడు. 'సత్వగుణంలో నిలిచి ఉన్నవాడూ, 
నిగ్రహశీలుడూ, అహంకార రహితుడూ అసహనాన్ని క్రోధాన్ని దూరీకరించినవాడూ, తెగడ్తలను పొగడ్తలను సమంగా 
భావించేవాడూ, మట్టిబెడ్డను బంగారాన్ని ఒకటిగా చూచేవాడు, విష్ణుమూర్తిధ్యానమగ్నుడూ అయిన ప్రహ్లాదుడు 
ఒకచోట ఒంటరిగా కూర్చొని ఉండగా, ఇం(ద్రుడు అతడి మనస్సును పరిశీలించి పరీక్షించే సంకల్పంతో, కోరి 
అతడిని చేరి. 


క ‘సంపద లేమికి మది శో । కింపవు; శత్రువుల చేతికిని లోనగు టూ 
హింపవు; నీ కూరకునికి । పెంపని పాటించె; దిట్టి బేలవు గదవే!' 370 


ప్రతిపదార్థం: సంపద లేమికిన్‌= సంపత్తి లేకపోవటానికి; మదిన్‌= మనస్సున; శోకింపవు= ఏడ్వవు; శత్రువులచేతికిని= విరోధుల 
చేతికి కూడా; లోను+అగుట= లొంగిపోవటం; ఊహింపపు= తలంచవు; ఊరక+ఉనికి= నిష్ర్రియగా - ఏ పనీ పాటూ లేకుండా 
ఉండుట; నీకున్‌= ఒంటరివైన నీకు; పెంపు+అని= ఎక్కువ అని - మేలని; పాటించెదు= గ్రహిస్తావు; ఇట్టి బేలవు+కదవే!= ఇంతటి 
వెర్రివాడవు అయినావే! 

తాత్పర్యం: 'సంపదలు లేవు నీకు. అయినా దుఃఖించవు, శత్రువులచేతికి లొంగిపోతానని, అయినా ఆలోచించవు. 
ఉపేక్షాభావంతో ఊరక ఉండటమే నీకు మేలని (గ్రహిస్తావు. ఇంత అమాయకుడవు అయినా వేమిటి? ఈ 
నిష్కియత్వ మెందుకు?” 


వ. అనిన విని హిరణ్యకశిపునందనుం డప్పురందరున కిట్లనియె. 371 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; హిరణ్య కళిపు నందనుండు= హిరణ్యకశిపుడి తనయుడు - ప్రహ్లాదుడు; 
ఆ+పురందరునకున్‌= ఆ ఇంద్రుడికి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: దీనికి ప్రహ్లాదుడు ఇంద్రుడికి ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


ఆ. _“కలిమిలేమి యనంగంగల వొకరెం డవి । యత్నగౌరవము వియత్నతయును 
గలుగ వచ్చు ననుట గాదది సూ బేల । తనము వినుము తెలియ ననిమిషేంద్ర! 372 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 649 


ప్రతిపదార్థం: అనిమిష+ఇం|ద్ర!= దేవతల రాజా!; తెలియన్‌= తెలియునట్టుగా; వినుము= ఆలకించుము; కలిమిలేమి+ అన(గన్‌= 
కలుగుట, కలుగకుండుట అనే; ఒక రెండు= ఒక రెండు (క్రియలు); కలవు= ఉన్నవి; అవి= ఆ కలిమిలేములు (ఏవి? అంటే); 
యత్నగౌరవము వియత్నతయును= ప్రయత్నమనే బరువు, ప్రయత్నంలేకుండటం (అంతేగాని సంపద - దారిద్ర్యం కావు - 
కలిమిలేములకు అర్థాలు); కలుగన్‌= ప్రయత్నముంటే; వచ్చును+అనుట= (కలిమి) సిద్దిస్తుంది అనటం; కాదు= కుదురదు- 
చెల్లదు; అది= యత్నిస్తే వస్తుంది అనుట; బేలతనము సూ= అమాయకత్వం - మౌఢ్యము సుమా! 
తాత్సర్యం: ఓ దేవతలరాజా! కలిమిలేముల గురించి ప్రసంగించావు. అది సరిగాదు. నిజానికి కలిమి, లేమి- 
అనేవి రెండూ లోకాన ఉన్నాయి. కలిమి - ఉండుట - ప్రయత్నముండుట; లేమి - లేకుండుట - ప్రయత్నం 
లేకుండుట- అనేవే అవి. అయితే యత్న మున్నంత మా(త్రాన సంపద సిద్దిస్తుంది అనటానికి వీలులేదు. ఆ విధంగా 
అనటమే బేలతన మౌతుంది సుమా! 
విశేషం: ఇంద్రుడు ప్రహ్లాదుడిని 'బేలవు - తెలియని మూఢుడవు లేక అమాయకుడవు” అంటే, ప్రహ్లాదుడు తిరిగి ఇంద్రుడిని 
అదే పదం ప్రయోగించి బోధిస్తూ అతడి మౌఢ్యాన్ని అతడికి ఎరుకపరుస్తున్నట్టున్నాడు. “నిజమైన బేలతనం నీదే సుమా! అని 
హెచ్చరిస్తున్నాడు. 
క. తేరక యుండగ జేరుం । దేరంగా. బొలియు విధి యధీనంబులు గా 

కారయ విత్తంబులు పురు । షారంభాయత్తములె? మహా బుద్దినిధీ! 373 


ప్రతిపదార్థం: మహాబుద్దినిధీ!= గొప్ప ధీశక్తికి నిధానమైనవాడా! ఇంద్రా!; విత్తంబులు= సంపదలు; తేరక+ఉండంగన్‌= తేకుండా- 
తీసికొనిరాకుండా ఉంటే; చేరున్‌= కూడతాయి; తేరంగాన్‌= తేగా, తీసికొనిరాగా; పొలియున్‌= నశిస్తాయి; ఆరయన్‌= పరిశీలించగా; 
విధి+అధీనంబులు+కాక= విధికి లొంగినవిగాకుండా; పురుష ఆరంభ+ఆయత్రములు+ఎ?= పురుష ప్రయత్నానికిలొంగేనా? 
తాత్సర్యం: ఓ మహాధీశాలీ! ఇం(ద్రా! సంపదలు యత్నించి ఆర్జించకున్నా తమంత తాముగా వచ్చి పడతాయి. 
ప్రయత్నించి సమార్దించి తెచ్చి ఉంచితే ఊరక నశించిపోతాయి. కాబట్టి పరిశీలించి చూస్తే అవి విధికి లొంగి 
ఉండేవేగాని నరుడి ప్రయత్నానికి లొంగినవి మాత్రం కావు. 


క శత్రుజనులు చెబుచుటయును, । మిత్రులు బ్రతికించు టయును మిన్నక యాప 
త్పాత్రతయును సంపదయు వి । ధాతృ్భండు సంధించు. జూవె తలితో( బురుషున్‌. 374 


ప్రతిపదార్థం: శత్రుజనులు= విరోధి నరులు; చెణుచుటయున్‌= చెడునట్టు చేయటం - నశింపజేయటం; మిత్రులు=స్నేహితులు; 
బ్రతికించుటయును= బ్రతికేటట్టు చేయటం - క్షేమాలు కలిగించటం; మిన్నక= ఊరక- అనుకొనకుండా - నిష్కారణంగా; ఆపద్‌+ 
పాత్రతయును= ఆపదలకు కష్టనష్టాలకు పాత్రమవటం; సంపదయును= (ఊరకనే) సంపత్తి కలగటం - ఇవి అన్నీ; తజితోన్‌= 
సమయంతో - కాలంతో; పురుషున్‌= నరుడిని; విధాతృ(డు= చేసేవాడు- బ్రహ్మదేవుడు; సంధించున్‌+చూచె!= కలుపుతాడుసుమా! 
తాత్సర్యం: జీవితంలో నరుడికి అనేక ఆనంద ఖేదకర సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. మిత్రులు శుభాలు 
గలిగిస్తుంటే, శత్రువులు నాశనాలు కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఊరకనే తన ప్రమేయ మేమీ లేకుండానే 
నరుడిమీద కష్టనష్టాలు వచ్చి పడతాయి. ఆ విధంగానే సుఖసంతోషాలూ హఠాత్తుగా మానవుడిని ముంచెత్తుతుంటాయి. 
ఇవన్నీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరిపిస్తారు? ఆయా సహాయం సమీపించినపుడు స్వయంగా 
విధాతే నరుడికి ఆయా ఖేదమోదాలతో, ఆపత్సంపదలతో, పరాజయవిజయాలతో సంధానం కుదురుస్తూ 
ఉంటాడు. ఇదంతా ఆయన ఆడించే ఆట తప్ప అన్యం కాదు. 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో ప్రాసమైత్రి విశేషం గమనించదగినది. సంయుక్తాక్షరమైన 'త్రికును, 'తృ'కును ప్రాసమైత్రి చెల్లింపబడినది. 
ఇది 'సంయుతాసంయుతప్రాసము. రేఫ లకారములతో ఏర్పడినప్పుడే చెల్లుతుంది. “పాడి (ద్రచ్చగ నిమ్ము నా తండ్రి కృష్ణ 
వేండుకొనియెద నందాంకం బండ్లు దినుము.” 
ఆ. భావములు నిజస్వభావంబునన తోంచు | నడ(గునట్లు గాన యస్థిరతకు 

నెలవు లని యెజుంగ నేర్చిన భావంబు । లందు. దగులు నెట్లు డెంద మనఘ! 375 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా -సురేంద్రా!; భావములు= అభిప్రాయాలు - మనోవికారాలు; నిజస్వభావమునను+అ= 
తన స్వభావమునందే; తోయన్‌= పుట్టుతాయి; అడంగున్‌= నశిస్తాయి; అట్టు+కానన్‌= ఆ విధము కాబట్టి (భావాలు); అస్థిరతకున్‌= 
చంచలత్వానికి - నిలకడలేనితనానికి; నెలవులు+ఐ= స్థానాలు అని; ఎఖుంగ నేర్చినన్‌= తెలిసికొనగలిగితే; డెందము= మనస్సు; 
భావంబులందున్‌= భావాలలో - మనస్సులో నుండే కలిగే అభిప్రాయాలలో; ఎట్టు= ఏ విధంగా; తగులున్‌= తగుల్కొంటుంది?- 
చిక్కుకొంటుంది? (తగుల్కొనదు.) 
తాత్సర్యం: కర్మలకు పూర్వరూపాలయిన భావాలు నరుడి స్వభావం లోపలినుండి పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ ఆ 
స్వభావంలోనే కలిసి నశించిపోతున్నాయి. కాబట్టి ఈ మనోవికారరూపమైన భావాలకు నిలకడ ఉండదు. అవి 
చంచలత్యానికి నెలవులు. ఈ విషయం (గ్రహించగలిగితే, ఇక నరుడి మనస్సు భావాలలో ఎందుకుతగుల్కొంటుంది? 
ఆ (గ్రహింపు లేకపోవటం వలననే మనస్సు, భావాలు ఆడించినట్టు ఆడుతున్నది గాని, లేకపోతే, మనస్సు నిగ్రహంతో 
ఉండగలుగుతుంది. 


ఆ. ఏను గర్త ననుట యెజుంగమి దా గర్త। యేని నేమి ఫలము నెడలకుండ 
నఖిలకర్మములును నాచరించుచు నున్న । వా(డె కాన కర్తగాండు దాను.” 376 


ప్రతిపదార్థం: ఏను= నేను; కర్తను+అనుట= చేసేవాడను అనటం; ఎటు(గమి= అజ్ఞానం; తాన్‌= తాను (నరుడు); కర్త+ఏనిన్‌= 
చేసేవాడైతే; ఏమిఫలమున్‌= ఏ ఫలితమూ - ఏ ప్రయోజనమూ; ఎడలకుండన్‌= (క్రింద పడకుండా - ఏర్పడకుండానే; అఖిల 
కర్మములును= ఎల్ల కర్మలను (విడువకుండా); ఆచరించుచున్‌+ఉన్నవాండు+ఎ= చేస్తూ ఉన్నవాడే (అయినాడు నరుడు); కాన= 
కాబట్టి పై కారణంవలన; తాను= నరుడు; కర్త+కాండు= చేసేవాడు కాడు; (అనగా చేసేవాడు విధాతే గాని, నరుడుకాదు.) 


తాత్సర్యం: నేను కర్తను-అని అనటం అజ్ఞానం. నిజంగా తాను కర్త అయితే ఏ లాభమూ ఏర్పడకుండానే అన్ని 
పనులనూ చేస్తున్నవాడే కాబట్టి, ఈ కారణంవలన చేసేది అంతా విధాతే అవుతాడు. అంతేగాని నరుడు కానేరడు” 


వ. అని పలికి వెండియు. 377 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్సర్యం: ఆ విధంగా ప్రవచించి, మళ్ళీ (ఆ అంశాన్నే వివరిస్తున్నాడు.) 
క “అనఘా! విధివిహితంబుం । దన చే(త(గ( దల(ప ఫలము దగులు నహంకా 
ర నిరూఢున కనహం కా । రునకది లేమి ఫలయుక్తి. ద్రోవం జాలున్‌. 378 


ప్రతిపదార్థం: అనఘా! ఓ పాపరహితుడవైన దేవేంద్రా; అహంకార నిరూఢునకున్‌= అంహకారమున గట్టిపడినవాడికి - అహంకారం 
గలవాడికి; విధివిహితంబు= విధియొక్క పనిని; తనచేంతంగన్‌= తన పనిగా; తల(పన్‌= తలచగా; ఫలము+తగులున్‌= ఫలితం 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 651 


అంటుకొనును; న+అహంకారునకున్‌= అహంకారం లేనివాడికి; అది= తనచేతగా భావించటం; లేమిన్‌= లేకపోవటంవలన; 
ఫలయుుక్తిన్‌= ఫలితము యొక్క కలయికను - చేరికను; (త్రోవన్‌+చాలున్‌= (అతడు) త్రోసివేయగలుగును. 

తాత్సర్యం: ఓ పాప మెరుగని దేవేంద్రా! నరుడు అహంకారిగా జీవించేటప్పుడు, విధిచేష్టితాన్ని కూడా, తన చేతగానే 
(పనిగానే) భావించి ఆ కర్మఫలితంలో తగుల్కొంటాడు. ఆ తగుల్కొనటానికి అతడి అహంకారమే మూలం. 
అయితే అహంకారానికి లొంగని నరుడు మాత్రం విధిచేతను తనదిగా భావించడు కాబట్టి, అతడికి ఆ కర్మఫలితాన్ని 
త్రోసివేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి అతడి అనహంకార శీలంవలన లభించింది. 


విశేషం: ప్రహ్లాదుడి బోధన ప్రకారం చేష్టితాలు - కర్మలు అన్నీ విధి చేసేవే. అయితే అహంకారి నరుడు తనను కర్తగా భావించుకొని 
ఫలితాలూ అనుభవిస్తాడు. అనహంకారుడైన నరుడు మాత్రం తద్విరుద్దంగా కర్భత్వంతోపాటు ఫలితాన్ని త్రోసి రాజంటాడు. 


క. విను విధికృత్యము లూరక । కను6గొనుచును సిద్ద్వసిద్దికల్పిత సుఖదుః 
ఖ నిరూడి( బొందకుండ(గ | మనముం దొలంగించు వెరవు మహనీయ మగున్‌. 379 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; విధి కృత్యములు= విధి (చేసే) పనులు; ఊరక= ఉపేక్షాభావంతో, పట్టించుకొనకుండా; 
కనుంగొనుచును= చూస్తూ; సిద్ది+అసిద్ది కల్పిత సుఖదుఃఖ నిరూఢిన్‌= నెరవేరటం, నెరవేరకపోవటం వలన (కలిగే) సంతోష 
ఖేదాల గట్టిదనమును - ఆ సుఖదుఃఖాలను; పొందక+ఉండంగన్‌= చెందకుండా ఉండేటట్టుగా; మనమున్‌= మనస్సును; తొలగించు 
వెరవు= ప్రక్కకు నెట్టు ఉపాయం; మహనీయము+అగున్‌= గొప్పది జౌతుంది. 


తాత్పర్యం: కర్త విధి కాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉండాలి. ఆ కర్మలు 
సిద్దించినపుడు సుఖాన్నీ, సిద్దించనపుడు దుఃఖాన్నీ పొందకుండా ఉండటంకొరకు నరుడు తన మనస్సును 
విషయాలనుండి తొలగించే ఉపాయం కనుగొనాలి. ఆ విధమైన ఉపాయం గొప్పది. 


క. కావున భూతానిత్యత । భావించుట యెపుడు. గలిగి బంధచ్చేద 

ప్రావీణ్యము సంపరితో | షావహముగ నున్నవాండ నమరప్రవరా! 380 
ప్రతిపదార్థం: అమర (ప్రవరా!= సురశ్రేష్టా! దేవేంద్రా!; కావున= కాబట్టి; మనస్సును విషయాల నుండి తొలగించేఉపాయం 
ఎరిగినవాడను కాబట్టి; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; భూత+అనిత్యతన్‌= ప్రాణుల అశాశ్వతత్వాన్ని - నశించే స్వభావాన్ని; భావించుట= 
తలంచటం; కలిగి= ఉండి; బంధచ్చేద ప్రావీణ్యము= (భవ) బంధాలను ఛేదించే నేర్పు; సంపరితోషణఆవహముగన్‌= మంచిదీ, 
అధికమైనదీ అయిన ఆనందాన్ని కలిగించేది కాగా; (ఆ నేర్పు కర్త) ఉన్నవాండన్‌= ఉన్నాను - జీవిస్తున్నాను. 
తాత్సర్యం: ఓ దేవతల రాజా! నేను మనస్సులో ఎపుడూ సృష్టిలోని ప్రాణి సంఘాల అశాశ్యతత్వాన్ని భావిస్తూ 
ఉంటాను. ఆ భావన నాలో భవబంధాలను ఛేదించే నేర్పు కలిగించింది. ఆ నేర్పు నాలో నిరంతరమూ అపరిమితమూ 
అయిన ఆనందాన్ని ఆవిర్భవింపజేస్తూ ఉండగా, నేను ఇట్టా నిలిచి ఉన్నాను. 


క దాంతుండు. బ్రజ్ఞావంతుండు | శాంతుండు నగువాని మానసం బాయాస 
శ్రాంతముగా దెమ్మెయి ని । శ్చింతుండనై యుండుదును విశిష్ట విచారా! 381 


ప్రతిపదార్థం: విశిష్ట విచారా!= విశేషించిన ఆలోచనలు కలవాడా! సురేంద్రా!; దాంతుండున్‌= దమము కలవాడు(ఇంద్రియ నిగ్రహం 
కలవాడు); ప్రజ్ఞావంతు(డున్‌= జ్ఞానం కలవాడు; శాంతు(డున్‌= శాంతిని పొందినవాడు; అగువాని మానసంబు= అయిన నరుడి 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్తం; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; ఆయాస (శ్రాంతము+కాదు= (శ్రమతో - పరితాపంతో అలసినది కాదు (కాగా); 
నిస్‌+చింతుండను+ఐ= చింతలు లేనివాడనై; ఉండుదును= ఉంటాను. 


తాత్సర్యం: విశిష్ట ఆలోచనలు గల ఓ దేవతలరాజా! నరుడు దాంతి, శాంతి, ప్రజ్ఞ కలిగినవాడైనపుడు అతడి 
చిత్తం ఏ విధంగానూ ఆయాసంతో అలసిపోదు. నేను అట్టివాడను కాబట్టి ఈ విధంగా చింతారహితంగా 
ఉండగలుగుతున్నాను”. 


క అనవుడు ననిమిషపతి 'యే | యనువున నీ శాంతి నీకు నగపడియె మహా 

జనపూజ్య!' చెప్పవే? నా । కని యడిగిన నిట్టులనియె నత డాతనితోన్‌. 382 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న తరువాత; అనిమిషపతి= రెప్పపాటులేనివారి (దేవతల) నేత - ఇంద్రుడు; ఏ+అనువునన్‌= 
ఏ ఉపాయంతో; ఈ శాంతి= ఈ విధమైన (ప్రశాంతి; నీకున్‌+ అగపడియెన్‌= నీకు కనిపించినది? - లభించినది?; మహాజనపూజ్య!= 
గొప్పజనంచేత పూజింప దగ్గవాడా! (ప్రహ్లోదా!; నాకున్‌= అర్థించే నాకు; చెప్పవే;= తెలుపవా?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; 
అతండు= ఆ ప్రహ్లాదుడు; ఆతనితోన్‌= ఆ ఇంద్రుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 
తాత్సర్యం: (ప్రహ్లాదుడు తన నిశ్చింతతను నిరూపించి తెలుపగా విన్న దేవేంద్రుడు ఏ ఉపాయంతో నీకు ఈ 
ప్రశాంతి లభించింది? ఓ మహాజనపూజ్యా! ప్రహ్లాదా! అర్థినైన నాకు తెలుపవా?” అని వేడగా, ప్రహ్లాదుడు ఇంద్రుడితో 
ఇట్టా అన్నాడు. 
తే. “ఆర్జవంబు ప్రసన్నత యాత్మవత్త్వ ; మప్రమాదంబు వృద్ధసేవాభినిరతి 

మేలుసేయు. బ్రజ్ఞాశాంతిశాలి యగుట । కాలపాకంబుతో. దాన కలుగు ననఘ!” 383 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! ఇంద్రుడా!; ఆర్జవంబు= బుజుభావం - నిష్కాపట్యం; ప్రసన్నత= దయగలతనం; 
ఆత్మవత్త్యృము= ఆత్మను కలిగిన తనం; అప్రమాదంబు= పరాకులేనితనం; వృద్దసేవా+అభినిరతి= పెద్దలను సేవించుటలో మంచి 
ఆసక్తి - ఈ గుణాలు; మేలు+చేయున్‌= (శ్రేయస్సును కలిగిస్తాయి; ప్రజ్ఞాశాంతిశాలి+అగుట= జ్ఞానంతో శాంతితో ప్రకాశించేవాడు 
కావటం; కాలపాకంబుతోన్‌= కాలం పరిపక్వం కావటంతో; తాను+అ= తానే - స్వయంగా; కలుగున్‌= సిద్దిస్తుంది. 
తాత్సర్యం: 'నిష్కపట మైన (ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరంగాదు - ఆత్మను అనే భావం, పరాకులేకుండా 
జాగరూకతతో వ్యవహరించటం, పెద్దల పరిచర్యలలో నిజమైన ఆసక్తి - ఈ సద్గుణాలు నరుడికి శుభాన్ని 
కలిగిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి, కాలపరిపాకంతో (క్రమంగా తమంత తామే నరుడిలో చోటుచేసికొంటాయి. 


విశేషం: నరుడిలో జ్ఞానం, శాంతి సద్యోజాతాలుగా ఏర్పడేవిగావు. అవి కలగటానికి నిజంగా కాలపరిపాకమూ అవసరమే. ఆ 
రెండూ పరిణతమైన మానవలక్షణాలు. పరిణతి అనేది తప్పనిసరిగా కాలంతో ముడిపడి ఉన్నదే! తొందరపడితే కలిగేవి కావవి. 
పైగా ఒక విధంగా స్వయంభువులు - తమంతట తాము పొడచూపేవి. 


క అనినవిని విషయము నె । మృనమున. దళుకొత్తగా నమరపతి యభివం 
దన మొనరించి పొగడుచుం । జనియె నిజావాసమునకు జగతీనాథా!” 384 
ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధర్మరాజా!; అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; అమరపతి= దేవతలరాజు; నెజ+మనమునన్‌= 


నిండుమనస్సునందు; ఏస్మయము= ఆశ్చర్యం; తళుకు+ఒత్తగాన్‌= మెరవగా, (ప్రకాశించగా; అభివందనము+ఒనరించి= 
నమస్కారం చేసి; పొగడుచున్‌= స్తుతిస్తూ (ప్రహ్లాదుడిని); నిజ+ఆవాసమునకున్‌= తన నివాసానికి; చనియెన్‌= పోయాడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 653 


తాత్పర్యం: ఇంద్రుడు ప్రహ్లాదుడి ఆ ప్రవచనాన్ని ఆలకించి, మనస్సున విస్మయం పొడమగా, వినమ్రతతో అతడికి 
నమస్కరించి, తన నివాసానికి చేరాడు. ధర్మరాజా! ఇదీ ఇంద్రప్రహ్లాద సంవాదం”. 
వ. _ అని చెప్పిన వినియప్పాండవాగ్రజుండు 'భూపాలునకు లక్షీ భ్రంశం బేమిటంగలుగు? ననుటయు నయ్యాపగా 
నందనుం డతని కిట్లనియె. 385 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; ఆ+పాండవ+అ(గ్రజుండు= ఆ పాండవులలో పెద్దవాడు- 
ధర్మజుడు; భూపాలునకున్‌= రాజకునకు; లక్ష్మీ భ్రంశంబు= సిరి జారిపోవటం; ఏమిటన్‌= ఏ కారణాన; కలుగున్‌?= జరుగును?; 
అనుటయున్‌= అన్న పిదప; ఆ+ఆపగానందనుండు= ఆ నదీతనయుడు - భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఇం(ద్రప్రహ్లాద సంవాదప్రకారాన్ని ఆలకించిన ధర్మరాజు పితామహుడితో “రాజు సిరిని ఏ కారణాన 
కోల్పోతాడు?” అని ప్రశ్నించాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో ఇట్టా పలికాడు. 
తే.  *వాసవునకును బలికి సంవాద మనఘ! । కలిగె నయ్యితిహాసంబు గర్భగోచ 
రంబు సేయుము నీ దగు ప్రశ్న్వమునకు । నుత్తరం బిది సెప్పెద( జిత్తమలర. 386 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; వాసవునకును= ఇం'ద్రుడికీ; బలికిన్‌= బలిచక్రవర్తికీ; సంవాదము= సంభాషణం; 
కలిగెన్‌= ఏర్పడింది; ఆ+ఇతిహాసంబు= ఆ వృత్తాంతం; కర్లగోచరంబు+చేయుము= (నీ) చెవిని పడేటట్టు చేయుము; నీది+అగు= 
నీయొక్క; ప్రశ్నమునకున్‌= (ప్రశ్నకు; అది= ఆ ఇంద్ర బలిసంవాదం; ఉత్తరంబు= సమాధానం; చిత్తము= మనస్సు; అలరన్‌= 
సంతోషించగా; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: “మున్ను దేవేంద్రుడికి బలిచక్రవర్తికీ సంవాద మొకటి జరిగింది. ఆ సంవాద(ప్రకారాన్ని నీవు 
ఆలకించుము. అది నీ ప్రశ్నకు సమాధానంగా సరిపోతుంది. నేను నీ మనస్సు సంతోషించే విధంగా ఆ వృత్తాంతాన్ని 
వినిపిస్తాను. 
సీ. ఇంద్రు( డబ్దజు కడ కేతెంచి వినతుండై । “బలి మహాసంపద వెలుంగుచుండె; 
నితని నిప్పుడు గాన; మాత. డెచ్చో నున్న । వాండొకో!? యనుడు నవ్వారిజాస 
నుండు 'నీతల( పొప్పకుండుట యెటింగితి; । నైనను జెప్పెద ననృతవాది 
గాకుండుమీ యుష్ట్రఖర గోహయంబుల | యందులో నొక్కటి చంద మొంది 


తే. యడంగి యున్నాడు వధియించు టనుచితంబు । వాని నని పల్కె నటు సేయువాండం గాను 
మాటవెట్టుదు. గన్నచో మాననీయ । వాక్య'యని వీడుకొనియె నవ్వాసవుండు. 387 


ప్రతిపదార్థం: ఇంద్రుండు= దేవతలరాజు; అబ్ద్బజుకడకున్‌= (బ్రహ్మదేవుడి దగ్గరకు; ఏతెంచి= వచ్చి; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై; బలి= బలిచక్రవర్తి; మహాసంపదన్‌= గొప్ప సంపత్తితో; వెలు(గుచున్‌+ఉండెన్‌= ప్రకాశిస్తూ ఉన్నాడు; 
ఇతనినిన్‌= ఈ బలిని; ఇప్పుడు= ఈ దినాలలో; కానము= చూడము; ఆత(డు= ఆ బలి; ఎచ్చోన్‌= ఏ చోట; ఉన్నవాండు+ఒకో!= 
ఉన్నాడో కదా!; అనుడున్‌= అన్న తరువాత; ఆ+వారిజాసనుండు= ఆ పద్మాసనుడు - (బ్రహ్మ; నీ తలథు= నీ ఆలోచన; 
ఒప్పక+ఉండుట= తగక ఉండటం; ఎటజి.గితిన్‌= (గ్రహించాను; ఐనను= అయినా - (గ్రహించినా; చెప్పెదన్‌= తెలుపుతాను; 
న+బుతవాది= అసత్యం పలికేవాడు; కాక+ఉండుము+-ఈ= కాకుండా నిలువుము; ఉట్ట్రఖర గోహయంబుల అందులోన్‌= ఒంటె, 
గాడిద, ఆవు, గుర్రముల లోపల; ఒక్కటి చందము= ఒక్కదాని విధం (ఆకారం); ఒంది= పొంది; అడంగి+ఉన్నాడు= దాగి 
ఉన్నాడు; వానిన్‌= అతడిని; వధియించుట= చంపటం; న+ఉచితము= తగినది కాదు; అని పల్కెన్‌= అని చెప్పాడు; అటు= 
ఆ విధంగా; చేయువా(డన్‌+కాను= చేసేవాడను కాను; మాననీయవాక్య!= గౌరవించవలసిన మాటగలవాడా!; కన్నచోన్‌= (బలిని) 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూస్తే; మాట+పెట్టుదున్‌= మాట ఇత్తును - భాషణం చేస్తాను; అని= అని పలికి; ఆ+వాసవుండు= ఆ ఇంద్రుడు; 
వీడుకొనియెన్‌= విడిచిపోయాడు. 

తాత్పర్యం: దేవేంద్రుడు బ్రహ్మదేవుడివద్దకు చేరి, నమస్కరించి, “బలి మహాసంపదతో వెలుగుతూ ఉండేవాడు. 
ఇపుడు అతడు కనిపించడేమిటి? ఎక్కడ ఉన్నాడో కదా!” అని ప్రశ్నించాడు. దానికి బదులుగా (బ్రహ్మ, 'నీ ఆలోచన 
అనుచితంగా ఉన్నదని నేను (గ్రహించాను. అయినా నీకు చెప్పుతాను. అయితే నీవు మాత్రం అసత్యవాదివి కాకుమీ, 
ఒంటె, గాడిద, ఆవు, గుర్రములలో ఏదో ఒక దాని ఆకారం పొంది అతడు ఇపుడు దాగి ఉంటున్నాడు. అట్టి 
అతడిని చంపుట తగనిపని” అని పలికాడు. ఇంద్రుడు తాను ఆ విధంగా చేసేవాడను కానని పలుకుతూ, ఓ 
మన్నించదగ్గ మాటలు గల దేవా! నేను బలిని చూస్తే భాషణం మాత్రం చేస్తాను" అని పలికి వీడ్కొనినాడు. 


వ. _ వీడ్కొని చని జగతిం జరియించి యొక్కచోట ఖరరూపంబున సంప్రీతుం డయి యున్న యబ్దలిం గని 

బలారాతి యిట్లనియె. 388 
ప్రతిపదార్హం: వీడ్కొని= వీడ్కోలు పలికి; చని= వెళ్ళి; జగతిన్‌= లోకాన; చరియించి= తిరిగి; ఒక్కచోటన్‌= ఒక స్థలాన; 
ఖరరూపంబునన్‌= గాడిద ఆకారంతో; సంప్రీతుండు+అయి= బాగుగా సంతసించినవాడై; ఉన్న+ఆ+బలిన్‌= ఉండిన ఆ 
బలిచక్రవర్తిని; కని= చూచి; బల+ఆరాతి= ఇంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్సర్యం: ఆ ఇంద్రుడు వెదకగా ఒకచోట గాడిద రూపంలో సంతుష్టుడైన బలి కనిపించాడు. ఆ బలితో ఇంద్రుడు 
ఇట్లా అన్నాడు. 

ఇంద్ర బలిచక్రవర్తి సంవాదప్రకారము (సం. 12-216-2) 


క “ఏనుగులు సుట్టిరాం బే । రేనుంగుపై మణిమయంపుటెల్లులు మెజియం 
గానీ వే తెంతువు మము. గానికి( గొన వప్పు డిపుడు గాడిదవైతే! 389 


ప్రతిపదార్థం: ఏనుగులు= పట్టపుటేనుగులు; చుట్టిరాన్‌= చుట్టూ చేరిరాగా; పేరు+ఏనుంగుపైన్‌= పెద్ద ఏనుగుమీద; 
మణిమయము+ఎల్లులు= మణులతో నిండిన గొడుగులు; మెజియంగాన్‌= ప్రకాశించగా; అప్పుడు= నీవు రాజ్య మేలినప్పుడు; నీవు= 
చక్రవర్తివైన నీవు; ఏతెంతువు= వచ్చెదవు - వస్తూ ఉంటివి; మమున్‌= దేవతలమైన మమ్ము; కానికిన్‌= కానీకి కూడా- అత్యల్పమైన 
నాణెమునకు సమానంగా కూడా; కొనవు= [గ్రహించవు; ఇపుడు= ఈ సమయాన; గాడిదవు+ఐతి(వి+ఏ!= గాడిదవుగా అయ్యావా! 
తాత్పర్యం: ఓ బలిచక్రవర్తి! ఒకనాడు నీవు చుట్టూ పట్టపుటేనుగులు రాగా, ఒక మహాగజము నధిరోహించి, మణిమయ 
చ్చత్రచామరాలు వెలుగులు చిమ్ముతూ ఉండగా ఏతెంచేవాడవు. ఆనాడు దేవలోకనివాసులమైన మేము నీకు “కానీ” 
కి కొరగాలేదు. అట్టి ఉజ్జ్వలమైన భూతకాలవైభవంగల నీవు ఈనాడు ఈవిధంగా గాడిదగా అయి ఉన్నావా! 


క. కనకమయయూప మొప్పంగ । ననూన విభవమున నీవు యాగం బొనరిం 
చిన యొప్పును నిప్పటి నీ । యునికియునుం జూచి నాకు నుమ్మల మయ్యెన్‌. 390 


ప్రతిపదార్హం: నీవు= బలిచ(క్రవర్తివైన నీవు; కనకమయ యూపము= బంగారపు కట్టుగొయ్య (యజ్ఞసమయాన పశువును కట్టివేసే 
కొయ్యపేరు యూపము); ఒప్పంగన్‌= ప్రకాశించగా; న+ఊన విభవమునన్‌= అల్పంగాని గొప్పదైన సంపదతో; యాగంబు= యజ్ఞం; 
ఒనరించిన+ఒప్పును= చేసిన గొప్పదనమును; ఇప్పటి నీ+ఉనికియునున్‌= ఈ నాటి నీ స్థితినీ; చూచి= (కన్నులారా) కాంచి; 
నాకున్‌= దేవతల రాజైన నాకు; ఉమ్మలము+అయ్యెన్‌= సంతాపము కలిగింది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 655 


తాత్పర్యం: ఆనాడు చక్రవర్తిగా నీవు బంగారు యూపస్తంభంతో గొప్పవైభవం వ్యక్తం కాగా యజ్ఞం నిర్వహించిన 
ఉజ్జుల సంఘటననూ, ఇప్పటి నీ శోచనీయమైన స్థితినీ చూచి నాకు శోకం కలుగుతున్నది. 


విశేషం: నరు డెవడైనా, ఒకడి జీవనంలోనే ఊహకందని గొప్ప వ్యత్యాసాలను చూడటం తటస్థిస్తే, అతడిలో భావోద్వేగం సానుభూతి 
రూపాన తప్పక వ్యక్తమై తీరుతుంది. గౌతమ బుద్దుడి జీవనంలోని పెద్ద వ్యత్యాసాలే అతడియెడ లోకానికి మొదట కలిగిన 
అనంత సానుభూతికీ, అనంతర కాలాన ఏర్పడిన ఆదరాభిమానాలకూ మూలమని అనటంలో జొచిత్యమున్నది. 


ఆ. ఉముకదినుచు నిట్టులుండి నీ తొల్లింటి । లీల దలంచి యుమ్మలింతో? లేదొ? 
యున్నరూపు సెప్ప వన్న! గార్జభరూప । దారుణైకనిపుణ! దానవేంద్ర! 391 


ప్రతిపదార్థం: గార్హభరూప దారుణ+ఏక నిపుణ!= గాడిద ఆకారంతో భయంకరుడవైన ఒక్క నేర్సరీ! (ఇతరు లెవరూ ఇంతటి స్థితికి 
చేరినవారు లేరనుట); దానవ+ఇం(ద్ర!= రాక్షసుల రాజా! ఓ బలిచక్రవర్తి; ఉముక= ఊక - వడ్లమీది పొట్టు; తినుచున్‌= తింటూ; 
ఇట్టులు+ఉండి= ఈ విధంగా నీచంగా ఉండి; నీ తొల్లింటి లీలన్‌= నీ యొక్క పూర్వ వైభవాన్ని; తలంచి= స్మరించి; ఉమ్మలింతు+ఒ?= 
శోకిసావా?; లేదు+ఒ?= లేదో? - శోకించవో?; ఉన్నరూపు= ఉన్న వాస్తవం - నిజం; చెప్పవు+అన్న= తెలియజేయవయ్యా!. 


తాత్సర్యం: గాడిద రూపంతో దారుణంగా కనిపించే ఒకే ఒక్క నేర్చరీ! రాక్షసరాజా! నేడు ఊక తింటూ జీవిస్తున్న 
నీవు, నీ తొల్లిటి వైభవాన్ని తలచుకొని శోకిస్తూ ఉంటావా? ఉండవా? ఉన్న వాస్తవం యథార్థంగా చెప్పవయ్యా!” 


విశేషం: బలిని సంబోధించిన తీరు గమనించవలసి ఉన్నది. 'గార్హ్రభరూపదారుణ' - ఇంతవరకు సామాన్యమే. తరువాతి పదమే 
విలక్షణము - “ఏకనిపుణ!' - బలికి ఆధ్యాత్మవిద్యావేత్తలలో పెద్ద పీట ఉన్న వైనాన్ని సూచిస్తున్న దీ పదం. 


సీ, అన విని బలి దేవతాధీశుతో 'నీకు | నా విభవంబు గానంగ రాదు; 


గుప్తమై యున్నది గుహయందు; నా కిచ్చ । వుట్టిన నిప్పుడ పొలిచి తోంచు; 
నది యటులుండె; నీ వధికుండ వల్పుల | యెదుర రజ్ఞులు వల్కుటేటి పెంపు? 
పొమ్ము దుశ్చవన! నీ పోయెడు తెరు' వన్న। నాతండు నవ్వుచు నతనిం జూచి 


ఆ. మున్ను పల్మినట్ల కన్నోటలేక ప । ల్కుటయు, నతండు 'భూతకోటి మంచు 
వోలె. దోచు విరియు; బుద్దిమంతులు దాని । కిచ్చ వగవ; రింత యెజు6గ వెట్లు?' 392 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విని; బలి= బలిచక్రవర్తి; దేవతా+అధి+-ఈశుతోన్‌= దేవతల అధిపతితో - ఇంద్రుడితో; 
నీకున్‌= దేవేం(ద్రుడవైన నీకు; నా విభవంబు= నా సంపద; కానంగన్‌+రాదు= చూడరాదు - అగుపడదు; గుహయందున్‌= 
కొండబిలమునందు; గుప్తము+ఐ= దాచబడ్డదై; ఉన్నది= కలదు; నాకున్‌+ఇచ్చ+పుట్టినన్‌= నాకు కోర్కె కలిగినప్పుడు; ఇప్పుడు+అ= 
ఇప్పుడే; పొలిచి= సమీపించి; తోయచున్‌= అగుపిస్తుంది; అది= ఆ విషయం-నా సంపద విషయం; అటుల+ఉండెన్‌= అట్టుండనీ 
- ఆ ప్రక్కన ఉండనిమ్ము; నీవు+అధికుండవు= నీవు పెద్దవాడవు; అల్పుల+ఎదురన్‌= పిన్నల - చిన్నవారి ఎదుట; రజ్జులు+పల్కుట= 
వ్యర్థభాషణములు ఆడుట; ఏటి పెంపు?= ఏ విధమైన పెద్దరికం?; దుశ్యవన= ఓ ఇం(ద్రుడా!; నీ పోయెడు తెరువు= నీవు వెళ్ళేదారిన; 
పొమ్ము= వెడలుము; అన్నన్‌= అనగా; ఆతండు= ఆ ఇంద్రుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనిన్‌+చూచి= ఆ బలిని చూచి; మున్ను= 
ముందు; పలికినట్టు+అ= అన్న విధంగానే; కన్నోట లేక= జంకులేకుండా; పల్కుటయున్‌= (అనుట జరిగిన) అన్న తరువాత; అతండు= 
ఆ బలి; భూతకోటి= (ప్రాణి సమూహము; మంచు+పోలెన్‌= మంచువలె; తోయన్‌= కనిపించును; విరియున్‌= తొలగును - నశించును; 
బుద్దిమంతులు= తెలివిగలవారు; దానికిన్‌= ఆ ప్రాణికోటి పుట్టి చచ్చుటకు; ఇచ్చన్‌+వగవరు= మదిలో శోకించరు; ఇంత= ఈ 
మాత్రము; ఎట్టు ఎణు(గవు= ఏల గ్రహించవు? 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇంద్రుని ప్రశ్న విన్న బలి 'దేవేంద్రా! నీకు నా విభవం కనిపించదు. కొండగుహలో దాచబడి ఉన్నది. 
నాకు కోర్కెగల్గినప్పుడే కనిపిస్తుంది. సరి అది అట్లా ఉండనిమ్ము, నీవు గొప్పవాడవు. అల్పుల దగ్గర వ్యర్థభాషణాలు 
చేయటం ఏమి గొప్పతనం? నీవు వెళ్ళవలసిన దారిలో వెళ్ళిపొమ్ము' అన్నాడు. మొదట బలి ఇంద్రుడి ప్రశ్నను 
లక్ష్యపెట్టకుండా సమాధానం చెప్పాడు. అయితే ఇం(ద్రుడు బలిని వదలలేదు. అతడు నవ్వుతూ బలిని చూచి, 
పూర్వం (ప్రశ్నించినట్లే మళ్ళీ ఏ జంకూ లేకుండా (ప్రశ్నించాడు. అపుడు బలి “ఈ కనిపించే ప్రాణికోటి అంతా 
మంచువలె కనిపిస్తుంది. మంచువలెనే తొలగిపోతుంది. బుద్దిమంతులైన నరులు ప్రాణికోటి చావు పుట్టుకలకొరకు 
శోకించరు. ఈ మాత్రం ఎరుగ వేమిటి? అన్నాడు. 


నిశేషం: ఇక్కడ బలి బుద్దిమంతుడు. అతడు ఇంద్రుడి తొలిమాటలు వ్యర్థభాషితాలుగా తోచగా ఉబుసుపోక కోపం ఆడిన 
పల్కులుగా తలచి, పట్టించుకోలేదు. అందుకనే ఇంద్రుడిని తనదారిన తనను పొమ్మన్నాడు. అయితే ఇంద్రుడు నిశ్చలంగా 
నిలిచి నవ్వుతూ మళ్ళీ అదే ప్రశ్న సేసరికి, అతడి జిజ్ఞాస (తెలిసికొనాలనే కోరిక) మీద బలికి విశాసమేర్చడి, సమాధానం చెప్పటం 
ప్రారంభించాడు. దుశ్యవనుండు= ఇంద్రుండు; తన వజ్రాయుధమునకు సాధ్యుండు కాని చ్యవనముని వంటివాండు. 


వ. అని వెండియు విరోచననందనుండు. 393 
ప్రతిపదార్థం: అని= అని పలికి; విరోచన నందనుండు= విరోచనుడి కొడుకైన బలి; వెండియున్‌= మరలా ఇట్టా అంటున్నాడు. 
తాత్సర్యం: అని బలి మరలా (ఈ విధంగా కొనసాగించాడు.) (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “పారి నర్ధంబు ననర్ధము | మరణము జీవితము సుఖ సమాగమమును దు 
స్తర దుఃఖసంగమంబును । దొరకొన నే నెపుడు సమత తోడన నిలుతున్‌. 394 


ప్రతిపదార్థం: పొరిన్‌= (క్రమంగా; అర్థంబున్‌= ధనం; అనర్థము= కీడు; మరణము= చావు; జీవితము= (బ్రదుకు; 
సుఖసమ్‌+ఆగమమును= సుఖం బాగుగా రావటం; దుస్‌+తర దుఃఖ సంగమంబును= దాటరాని (దుఃఖంతో దాటవలసిన) 
దుఃఖం యొక్క కూడికా; దొరకొనన్‌= కలుగగా; నేను= బలిని అయిన నేను; ఎపుడున్‌= సదా ఎల్లవేళలా - సుఖంలో దుఃఖంలో, 
జీవితంలో, మరణంలో, అర్థంలో, అనర్థంలో; సమతతోడన్‌+అ= సమభావంతోనే; నిలుతున్‌= నిలుస్తాను. 


తాత్సర్యం: దేవేంద్రా! లోకాన క్రమంగా ప్రాణికోటికి మేలు కీళ్ళు, బ్రదుకులు చావులు, సుఖానుభవాలు, 
దుఃఖపీడనలు వచ్చి పడుతూ ఉంటాయి. నేను మాత్రం ఎప్పుడూ మేలు జరిగినా, కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, 
దుఃఖం పైకొన్నా, సమభావంతో నిలిచి ఉంటాను. నా మీద ఆ మేలుకీడుల (ప్రభావ మేదీ ప్రసరించదు. 


చ. బలమును నొప్పు బుద్దియును బ్రౌఢతయుం గలవారు లేనివా 
ర లనక యొక్కభంగి. దలి రాకయ చూచి హరించుచుండు వి 
చ్రలవిడి. గాలు(; డట్లగుట సారమతిం గని యున్నవా(డ; ను 
మ్మలికయు నుబ్బు నాదుమది మందున కైనను లేదు వాసవా! 395 


ప్రతిపదార్థం: వాసవా!= ఇం[ద్రా!; కాలుండు= యమధర్మరాజు; బలమును= శరీర బలమూ; ఒప్పు బుద్దియును= తీరైన తెలివీ; 


'ప్రాఢతయున్‌= ప్రాగల్భ్యమూ, సమర్ధతా; కలవారు= ఉన్నవారు - ఈ గుణాలన్నీ ఉన్నవారు; లేనివారలు= ఉండనివారు; అనక= 
అనకుండా; ఒక్కభంగిన్‌= ఒకే విధంగా; తతిరాక+అ= సమయం, కాలం వచ్చుటయే - పోగాలం సమీపించుటే; చూచి= గమనించి; 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 657 


విచ్చలవిడిన్‌= స్వేచ్చగా - అడ్డూ ఆపూ లేకుండా; హరించుచున్‌+ఉండున్‌= సంహరిస్తూ ఉంటాడు; అట్టు+అగుటన్‌= ఆ విధంగా 
జరుగుటను; సారమతిన్‌= గట్టి బుద్దితో; కని+ఉన్నవాండన్‌= చూచి ఉన్నాను; నాదు మదిన్‌= నా మనస్సునందు; ఉమ్మలికయున్‌= 
దుఃఖమును; ఉబ్బును= సంతోషమును; మందునకున్‌+ఐనను= మందుకోసం కూడా - కొంచెం కూడా; లేదు= ఉండదు; 
తాత్సర్యం: ఇంద్రా! లోకాన నరులలో శరీరబలం, బుద్ది, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. 
అవి ఏవీ లేనివారూ పుష్కలంగానే ఉన్నారు. కాని కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు ఆ ఇరుతెగలవారినీ 
స్వేచ్చగా తిరుగులేకుండా హరించివేస్తూనే ఉన్నాడు. కాలుడి దగ్గర బలవివేకసామర్థ్యాలేవీ కొరగావటంలేదు. అట్లా 
జరగడాన్ని నేను గట్టి తెలివితో గమనించి ఉన్నాను. కాబట్టి నా చిత్తాన ఉమ్మలిక ఉండదు. ఉబ్బూ ఉండదు- 
ఏ కొంచెంగానైనా. 


ఉ. గాడిద రూపు దాల్లి యుముకల్‌ దినుచుండ6గ6 జూచి యుల్లసం 

బాడెదు శక్ర! శాంతిసమయం బగుటన్‌ విను మింక. గొన్ని నీ 

వాడిన నాదు చిత్తమున నల్క యొకింతయు. బుట్ట దిట్లు నీ 

వాడితె మున్ను? ని న్నెటు(గనా? వలదా నను నీ వెటుంగంగన్‌? 396 
ప్రతిపదార్థం: శక్ర!= దేవేంద్రా! గాడిదరూపు+తాల్చి= గార్హభ ఆకారం ధరించి; ఉముకల్‌= ఊకలు; తినుచున్‌+ఉండంగన్‌= 
తింటూ ఉండగా; చూచి= కనుగొని; ఉల్లసంబు+ఆడెదు= పరిహాసం పల్కుతావు; వినుము= ఆలకించుము; శాంతి సమయంబు+ 
అగుటన్‌= సత్త్యరజస్తమోగుణాలు శాంతించిన కాలం కాబట్టి; నీవు= పరిహసించే నీవు; ఇంకన్‌+కొన్ని ఆడినన్‌= ఇంకా కొన్ని 
పరిహాసాలు - ఎకసక్కెములు పలికినా; నాదు చిత్తమునన్‌= నా మనస్సున; అల్క+ఒక+ఇంతయున్‌= కోపం కొంచెం కూడా; 
పుట్టదు= కలుగదు; మున్ను= పూర్వం, నేను ఏలే సమయాన; నీవు= ఇం(ద్రుడవైన నీవు; ఇట్టు= ఈ విధంగా పరిహాసంగా; 
ఆడితి(వ)+ఎ?= పలికితివా?; నిన్నున్‌+ఎయింగనా?= దేవతల రాజువైన నిన్ను ఎరుగనా!; నన్నున్‌= బలిచ(క్రవర్తినైన నన్ను నీవు; 
ఎయింగన్‌+వలదా?= ఎరుగవద్దా? 
తాత్సర్యం: ఇంద్రా! ఇపుడు గార్హభాకారం ధరించి ఊక మేస్తున్న నన్ను చూచి, ఎకసక్కెములు ఆడుతున్నావు. 
త్రిగుణాలు శాంతించి ఉన్నవాడను కాబట్టి, నీవు ఇంకా మరికొన్ని పరిహాసాలు పలికినా నా చిత్తాన అలుక 
అంకురించదు. ముందు నేను చక్రవర్తిగా లోకమేలేటప్పుడు నీవు నాతో ఇట్టా పలికావా? నిన్ను నేను ఎరుగనా? 
మరి, నీవూ నన్ను ఎరిగి ప్రవర్తించవద్దా? 
క. ఎలమియు వాడుటయును దన । వలచిన యట్టివె యెటుంగవా? విధి చరితం 

బులు బలవంతంబు లగుట । వలదె? వివేకంబు పెద్దవారికి నింద్రా! 397 
ప్రతిపదార్థం: ఇంద్రా!దేవేంద్రా!; ఎలమియున్‌= వికాసమూ - వృద్దీ; వాడుటయును= వినాశమూ; తన వలచిన+అట్టివె?= తాను 
(విధి) అనుకొన్న కోరిన అటువంటివే?; విధి చరితంబులు= విధియొక్క నడతలు; ఎజుంగవా?= తెలియవా? (గ్రహించలేవా?; 
బలవంతంబులు= బలము గలిగినవి (విధి చరితములు); అగుటన్‌= కాగా, అందువలన; పెద్దవారికిన్‌= పెద్దలైన వారికి (నీ 
వంటివారికి); వివేకంబు= మంచిచెడు (గ్రహించే తెలివి; వలదె?= వద్దా? ఉండవద్దా? 
తాత్పర్యం: ఓ దేవతల రాజా! విధి కోర్కెనుబట్టి ప్రాణుల జీవితాలలో వికాసంగాని, వినాశంగాని జరుగుతుంటుంది. 
విధి చేష్టలు బలీయాలు. ఆ విషయం నీ వెరుగవా! పెద్దవారికి వివేకం - మంచిచెడు వింగడించి చూచే తెలివి 
ఉండవద్దూ? 


క్ర ఇటు గర్వించుట నీచత; । యెట వోయెదొ పొమ్ము; మానుమీ వలవని త్రు 
ళ్ళుట; వజ్రము నీవును బిడి । కిటి తాకున నొటిగు దేను కినిసితినేనిన్‌. 398 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇటు= ఈ విధంగా; గర్వించుట= గర్వం వహించటం; నీచత= నైచ్యం - నీచుడి స్వభావం; ఎట= ఎక్కడకు; 
పోయెదో= పోతావో; పొమ్ము= వెడలుము; వలవని (త్రుళ్ళుట= కూడని మిడిసిపాటు; మానుమీ= మానుకొనుము; ఏను= నేను; 
కినిసితిని+ఏనిన్‌= అలిగితినా; కోపగించితినా; వజ్రము= నీ వజ్రాయుధం; నీవును= నీవుకూడా; పిడికిటి తా(కునన్‌= (నా) చేతి 
పిడికిలియొక్క దెబ్బకు; ఒజగుదు= పడతావు. 


తాత్పర్యం: ఇతరుల దైన్యాన్నిచూచి ఎకసక్కెములాడటం నీచస్వభావం. నీవు ఎటుపోతున్నావో పొమ్ము. ఈ తగని 


మిడిసిపాటు మానుకొమ్ము. నేను కోపగించానంటే, నీవూ నీ వజ్రాయుధమూ నా చేతి పిడికిటి వేటుకే నేలకు 
ఒరిగి పోవలసివస్తుంది. 


క. ఇది మేలపు మాట సుమీ! । మది నుద్దతి లేదు నాకు; మహితాశ్చర్యా 

స్పదమగు విధాతృ చెయ్రిం । దుది నీవును దుస్సువోదు; త్రుళ్ళు టుడుగుమీ. 399 
ప్రతిపదార్థం: ఇది= ఈ చివరిమాట; మేలము+మాటచుమీ!= పరిహాసపు పలుకు సుమా!; నాకున్‌= స్థిరప్రజ్ఞుడనైన నాకు; మదిన్‌= 
చిత్తమునందు; ఉద్దతి లేదు= పొగరు ఉండదు; మహిత+ ఆశ్చర్య+ఆస్పదము+అగు= గొప్పదీ ఆశ్చర్యానికి స్థానమైనదీ అయిన; 
విధాతృ చెయ్యిన్‌= విధియొక్క చేత (పని) వలన; తుదిన్‌= చివరకు; నీవును= దేవరాజువైన నీవు కూడా; తుస్సు+పోదు= 
భంగపడతావు; (కాబట్టి) (త్రుళ్ళుట= మిడిసిపడటం; ఉడుగుమీ!= మానుము! 
తాత్సర్యం: (బలి ప్రసంగంలో 'నేను కినిసితినేనిన్‌ నీవును వజ్రము పిడికిటి తాంకున నొజగుదు” అని ఒక మాట 
పల్కి ఉన్నాడు. అది నిజానికి బౌద్దత్యాన్ని తెలియజేసే పలుకు. కాబట్టి ఆ మాటను తాను వాస్తవార్థంలో 
వాడలేదన్నాడు) ఇది పరిహాసవచనం మాత్రమే! నాకు చిత్తాన అహంకారం లేదు. గొప్ప అచ్చెరువుకు ఆస్పదమైన 
విధాత చేతలకు ఎవరూ అతీతులుగారు. చివరకు నీవు కూడా విధిచేతిలో భంగపడతావు. కాబట్టి త్రుళ్ళిపడటం 
మానుకొమ్ము. 


వ. శాంతు(డ వగు' మని పలికె; నట్టియెడ నవ్విరోచన నందను శరీరంబున నుండి సురూపయు సుగౌరయు 
నగు నొక్కమగువ నిర్గమించినం గని కౌశికుండు విస్మయ వికసితాక్షుం డగుచు నతనితో 'నివ్వనిత 
యెవ్వత?'యనిన నాతం 'డే నెఖుంగ నీవ యీ యమ నడుగు' మనుటయు నయ్యనిమిషపతి యమ్ముద్దియ 
మొగంబు గనుంగొని “మాకు నిన్నెఖింగింపు' మనవుడు నద్దేవి యతనితోడ. 400 


ప్రతిపదార్థం: శాంతు(డవు+అగుము= శాంతించినవాడవు కమ్ము; అని పలికెన్‌= అని చెప్పాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; 
ఆ+విరోచన నందను శరీరంబున నుండి= ఆ విరోచనుడి కుమారుడైన బలియొక్క దేహంనుండి; సురూపయున్‌= మంచి ఆకారం 
కలిగినదీ; సుగౌరయున్‌= మంచి తెల్లనైనదియు; అగు+ఒక్క మగువ= అయిన ఒక వనిత; నిర్గమించినన్‌= బయటకు వెడలగా; 
కని= చూచి; కొశికుండు= ఇంద్రుడు; విస్మయవికసిత+అక్షుండు+అగుచున్‌= అచ్చెరువుతో విప్పారిన కన్నులు గలవాడు అవుతూ; 
అతనితోన్‌= ఆ బలితో; ఈ+వనిత= ఈ స్త్రీ ఎవ్వత?= ఎవరు?; అనినన్‌= అనగా; ఆతండు= ఆ బలి; ఏను+ఎణుంగన్‌= 
నేను ఎరుగను; నీవు+అ= నీవే; ఈ+అమన్‌= ఈ అమ్మను, వనితను; అడుగుము= ప్రశ్నించుము; అనుటయున్‌= అన్న తరువాత; 
ఆ+అనిమిషపతి= ఆ దేవతలరాజు; ఆ+ముద్దియ మొగంబు= ఆ ముద్దరాలి ముఖం; కనుంగొని= చూచి; మాకున్‌= 
ఇం(ద్రదేవులమైన మాకు (రాచరికపు బహువచనం); నిన్నున్‌+ఎజింగింపుము= నిన్ను తెలియపరచికొనుము; అనవుడున్‌= అన్న 
పిదప; ఆ+దేవి= ఆ దేవత; అతనితోడన్‌= ఆ ఇంద్రుడితో. 


తాత్సర్యం: శాంతిని వహించుము ఇంద్రా! అని బలి పలికాడు. ఆ సమయాన ఆ రాక్షసరాజు శరీరంనుండి 
ఒక వనిత మంచి ఆకారంతో, మంచి తెల్లదనంతో ప్రకాశిస్తూ బయటకు వెడలినది. ఆ దృశ్యం చూచిన ఇం(ద్రదేవుడు 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 659 


అచ్చెరువుతో కన్నులు పెద్దవి కాగా, బలితో 'ఎవ్వరీమె?” అని ప్రశ్నించాడు. బలి తనకూ తెలియదంటూ నీవే 
ఈ వనితను అడిగి తెలిసికొ'మ్మన్నాడు. ఇంద్రుడు ఆ ముద్దరాలి మొగం చూచి 'మాకు నిన్ను ఎరిగించుకొ” 
మ్మని పలికాడు. దానికి బదులుగా ఆ దేవత ఆ ఇంద్రదేవుడితో. 


విశేషం: లోక వ్యవహారాన “అతడికి దశ తిరిగింది. ఇతడికి మహర్దశ వదలింది” వంటి మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలలోని 
దశలు జ్యోతిష శాస్రాన్నిబట్టి లెక్కించి చెప్పేవి గావచ్చును. ఊరకే మనిషి స్థితిగతులను చూచి పలికేవీ కావచ్చును. ఇక్కడ బలి 
దశ మారింది. ఆ మార్పును భౌతికంగా సంభవిస్తున్నట్టుగా చిత్రిస్తూ వ్యాఖ్యానిస్తున్నాడు భారతకర్త, నరుడిలో సిరి (ప్రవేశించటం 
నిర్గమించటం జరుగుతున్నట్టుగా నిరూపిస్తున్నాడు. ధర్మజుడి ప్రశ్న ఈ అంశానికి చెందినదే. 
క. _ '“శ్రీయును భూతియు లక్ష్మియు । నా యభిధానములు మీరు న న్నెజు(గమి పె 

ద్ద? యింద్ర! యెజ్జగంబుల । నే యుగములయందు నెటు(గ రెవ్వరు ననినన్‌.' 401 


ప్రతిపదార్థం: ఇంద్ర!= ఓ ఇంద్రదేవా!; శ్రీయును= శ్రీ అనేదీ; భూతియును= భూతి అనేదీ; లక్ష్మియున్‌= లక్ష్మి అనేదీ; 
నా+అభిధానములు= నా పేరులు; మీరు= ఇంద్రబలులు - మీరు ఇరువురు; నన్నున్‌+ఎణు(గమి= నన్ను గ్రహించలేకపోవటం; 
పెద్ద+ఏ?= ఆశ్చర్యమా? (కాదు); ఏ+జగంబులన్‌= ఏ లోకాలలోనైనా; ఏ యుగములయందున్‌= ఏ యుగాలలోనైనా; ఎవ్వరున్‌= 
ఎట్టివారూ; ఎజుంగరు= తెలియరు; అనినన్‌= అనగా. 


తాత్పర్యం: “ఓ ఇంద్రదేవా! నా పేరులు మూడున్నాయి - శ్రీ, భూతి, లక్ష్మి అని. ఇక మీరు (ఇంద్రబలులు) 


ఇద్దరూ నన్ను ఎరుగకపోవటం విచిత్ర మేమీ కాదు. ఏ లోకాలలోనూ, ఏ యుగాలలోనూ, ఏ ఒక్కరూ నన్ను 
ఎరుగరు” అన్నది ఆ దేవి. 


క. అనవుడు నతండు 'నీ వీ | దనుజేశ్వరు. బాయుటకు6 గతం బేమి యొకో!' 

యనిన విని లక్ష్మి “సత్యం | బును ధర్మము దమము దానమును నా యిక్కల్‌. 402 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న వెంటనే; అతండు= ఆ ఇంద్రుడు; నీవు+ఈ దనుజ+-ఈశ్వరున్‌= నీవు ఈ రాక్షసరాజును; 
పాయుటకున్‌= విడుచుటకు; కతంబు+ఏమి+ఒకో!= కారణం ఏమిటో కదా!; అనినన్‌= అనగా; విని= ఆలకించి; లక్ష్మి= లక్ష్మీదేవి; 
సత్యంబును= నిజమూ; ధర్మము= న్యాయం - పుణ్యం; దమము= నిగ్రహం; దానమును= ఇచ్చుటా - ఈ నాలుగు గుణాలూ; 
నా+ఇక్కల్‌= నా నెలవులు - స్థానాలు. 
తాత్సర్యం: ఇంద్రుడు శ్రీదేవిని 'నీవీ రాక్షసరాజును విడిచి వెడలుటకు కారణమేమిటి? అని అడిగాడు. ఆ ప్రశ్న 
విన్న లక్ష్మి “సత్యం, ధర్మం, దమం, దానం - అనే గుణాలు నాకు నెలవులు. అవి ఎక్కడ ఉంటే నేనూ అక్కడే 
ఉంటాను. 


విశేషం: ఇది మహాభారతంలో లక్ష్మీదేవి పలుకు. ఆమె సత్యధర్మాలు, దాంతి దానాలూ తన నెలవులంటున్నది. అనంతరకాలాన 
వెలసిన కావ్యాలలో లక్ష్మి దూషితగా దుష్టవర్తనగా వర్లితమై కనిపిస్తూ ఉన్నది (కాదంబరి కావ్యాన). అది కాలవ్యత్యాసం కావచ్చు. 
క. అవి గలిగి పరాక్రమయుతు( । డవు పురుషునిపాల నిలుతు నమరాధిప! యా 

దివిజారి దొల్లి యట్టిండ | యవినీతత నిపుడు బ్రాహ్మణాసూయ మెయిన్‌. 403 


ప్రతిపదార్థం: అవి= ఆ నాలుగు గుణాలు; కలిగి= ఉండి; పరాక్రమయుతు(డు+అవు= ప్రతాపంతో కూడినవాడైన; పురుషుని 
పాలన్‌= నరుడి దగ్గర; నిలుతున్‌= ఉండెదను; అమర+అధిప!= దేవతలరాజా!; ఆ దివిజ+అరి= ఆ దేవతల శత్రువు; అట్టిడు+అ= 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టివాడే - ఆ గుణాలూ- పరాక్రమమూ గలవాడే; ఇపుడు= (ప్రస్తుత కాలాన; అవినీతతన్‌= అవినయంతో - వినయం 
లేనివానితనంతో; (బ్రాహ్మణ+అసూయ మెయిన్‌= బ్రాహ్మణులయెడ ఓర్వలేనితనంతో. 
తాత్సర్యం: ఓ దేవరాజా! ఆ నాలుగు గుణాలూ ఉండి, ప్రతాపవంతుడు కూడా అయిన పురుషుడిదగ్గర నెను 
నిలిచి ఉంటాను. ఆ బలిచక్రవర్తి పూర్వకాలాన అట్టివాడే. కాని, ప్రస్తుతకాలాన అతడు అవినయంతో, బ్రాహ్మణుల 
పట్ట, (బ్రహ్మవిద్యాసంపన్నులయెడ అసూయతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. తొల్లిటి సచ్చారిత్రము । లెల్లను దిగవిడిచె. గాన యీతనికడ నే 

నొల్ల నిలువ, వచ్చెద సుర । వల్లభ! నీ పాల నెలమి వసియింపంగన్‌. 404 
ప్రతిపదార్థం: సురవల్లభ!= ఓ దేవతలరాజా!; తొల్లిటి= పూర్వపు; సత్‌+చారిత్రములు+ఎల్లను= మంచి నడతలను అన్నింటిని; 
దిగన్‌+విడిచెన్‌= దిగిపోయేటట్టు - వెడలిపోయే విధంగా వదలివేశాడు; కాన= కాబట్టి; ఈతని కడన్‌= ఈ బలి దగ్గర; 
నేన్‌+నిలువన్‌+ఒల్లన్‌= నేను నిలుచుటకు ఇష్టపడను; నీ పాలన్‌= నీ దగ్గర; ఎలమిన్‌= సంతోషంతో; వసియింపంగన్‌= 
నివసించటానికై; వచ్చెదన్‌= వస్తాను. 
తాత్పర్యం: పూర్వపు ఆ మంచి నడతలు అన్నిటినీ ఈ బలి వదలివేశాడు. కాబట్టి ఇక పై ఈతడి దగ్గర ఉండనొల్లను. 
ఓ దేవరాజా! నీ దగ్గర సంతోషంతో నివసించటానికై వస్తాను. 


ఆ. ఆ గుణములు మటియు నాగమోదిత సమా | చారములును గలిమి గోరి యింద్ర! 
నిన్ను బొంది యేను నిల్టెద; నేమిట । నేమటంగ వలవ దెపుడు నీవు.” 405 


ప్రతిపదార్థం: ఇంద్ర!= ఓ దేవరాజా!; ఆ గుణములు= ఆ నేను చెప్పిన గుణగణాలూ; మజియున్‌= ఇంకను; ఆగమ+ఉదిత 
సమ్‌+ఆచారములును= శాస్త్ర విహితమైన మంచి ధర్మాలును; కలిమిన్‌= ఉండటంవలన; నిన్నున్‌= నిన్ను; కోరి= ఇష్టపడి; పొంది= 
చెంది; ఏను= నేను; నిల్చెదన్‌= నిలుస్తాను - పోకుండా - నిలకడగా ఉంటాను; నీవు= దేవరాజువైన నీవు; ఎపుడున్‌= ఏ సమయాననైనా; 
ఏమిటన్‌= ఏ విషయాననైనా; ఏమణంగన్‌+వలవదు= ఏమరి ఉండవద్దు- (ప్రాల్మాలికతో పరాకుతో వ్యవహరించవద్దు. 
తాత్సర్యం: ఇంద్రదేవా! నీలో నేను నుడివిన ఆ గుణాలతోపాటుగా, అదనంగా వేదశాస్త్ర విహితాలైన ధర్మాలను 
ఆచరించే సల్లక్షణం కూడా ఉన్నది. అందువలన నేను నిన్ను కోరి వరించి వచ్చి, నీ వద్ద నిలిచి ఉంటాను. అయితే 
నీవు కూడా ఎపుడూ ఏ విషయంలోనూ పరాకుపడకుండా నిత్యజాగరూకుడవై ఉండవలెను”. 


విశేషం: లక్ష్మీనివాస మన్నది కొన్ని నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. ఆ నియమనిబంధనలు పాటించినచోట శ్రీ, 
తాండవిస్తుంది. వాటిని పారద్రోలిన చోటును సిరి దిగవిడిచి వెళ్ళుతుంది. 


వ. అని పలికె నిట్లు లక్షి చేతం బరిత్యక్తుండైన బలి యాఖండలు నాలోకించి. 406 


ప్రతిపదార్థం: అని= సై విధంగా; పలికెన్‌= చెప్పింది; ఇట్టు= ఈ ప్రకారంగా; లక్ష్మిచేతన్‌= శ్రీదేవి చేత; పరిత్యక్తుండు+ఐన 
బలి= విడువబడ్డ బలి; ఆఖండలున్‌= ఇంద్రుడిని; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: లక్ష్మి ఆ విధంగా పలికిన తరువాత, సిరి తొలగిన ఆ బలి ఇంద్రుడిని చూచి ఇట్టా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 661 


క  'అయనవశంబున. దేజో | వియుక్త్తు( డై రవి ప్రతాపవిరహితు( డగు నా 
క్రియ బొను(గుపడిన( బొంగకు; | జయింతు నిను దేవదనుజ సంగర మగుడున్‌. 407 


ప్రతిపదార్థం: రవి= సూర్యుడు; అయనవశంబునన్‌= ప్రయాణ (ఉత్తర - దక్షిణ దిక్కులకు ప్రయాణించటం) కారణాన; 
తేజస్‌+వియుక్తుండు+ఐ= కాంతిని వీడినవాడై; ప్రతాప విరహితుండు= వేడిమి లేనివాడు; అగున్‌= అవును; ఆ (క్రియన్‌= ఆ 
విధంగా (నేను); పొను(గుపడినన్‌= నిస్తేజం కాగా - ప్రతాపం చెడగా; పొంగకు= సంతసించకు - ఉబ్బిపోకుము; దేవదనుజ 
సంగరము= దేవతల రాక్షసుల యుద్దం; అగుడున్‌= అయినపుడు; నినున్‌= నిన్ను; జయింతున్‌= గెలుస్తాను. 


తాత్సర్యం: 'సూర్యుడు తన ప్రయాణం కారణంగా తేజస్సు చెడి, వేడిమిని కోల్పోతాడు. ఆ విధంగా నేనూ ప్రస్తుతం 
నిస్తేజంగా ప్రతాపం తగ్గి ఉన్నానని ఉబ్బిపోకుము; దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు నిన్ను నేను గెలుస్తాను”. 
వ. అనుటయు మహేంద్రుండు. 408 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; మహా+ఇంద్రుండు= ఇంధద్రదేవుడు. 

తాత్సర్యం: అని బలి అనగా, దేవేంద్రుడు. 


క. “అది యట్టులుండె నీతో(। బదరం బని లేదు నాకు బద్మభవుని మా 
ట దలంపవలయు నీపై । భిదురం బిడ దనుజనాథ! ప్రియ మందు మెదన్‌. 409 


ప్రతిపదార్థం: దనుజనాథ!= రాక్షసరాజా!; అది= నీవు నన్ను జయించబోయే విషయం; అట్టులు+ఉండెన్‌= ఆ విధంగా ఉండనిమ్ము 
- ఒక ప్రక్కన ఉండనిమ్ము; నీతోన్‌= బలివైన నీతో; పదరన్‌= వాగగా - వ్యర్థభాషణ చేయగా; పని లేదు= అవసరం లేదు; 
నాకున్‌= దేవరాజునైన నాకు; పద్మభవునిమాట= (బ్రహ్మదేవుడి పలుకు - వధించటం ఉచితం కాదు అనేది; తలంపన్‌+వలయున్‌= 
స్మరించవలసి ఉన్నది; నీపైన్‌= నీ మీద; భిదురంబు= వజ్రాయుధం; ఇడన్‌= వేయను - ప్రయోగించను; ఎదన్‌= మనస్సున; 
ప్రియము+అందుము= ప్రీతిని పొందుము. 


తాత్సర్యం: 'సరి, భవిష్యత్తులో నీవు నన్ను గెలిచే విషయం అట్లా ఉండనిమ్ము. ప్రస్తుతం నేను నీతో వ్యర్థప్రసంగం 
చేయ పనిలేదు. నేను (బ్రహ్మదేవుడికిచ్చిన మాటను పాటించవలసి ఉన్నది. ఓ రాక్షసరాజా! నీమీద నేను 
వజ్రాయుధాన్ని వేయను. నీవు మనస్సున ప్రీతిని వహించుము”. 


క అనిన విని యొండు పలుకక । దనుజాధీశ్వరుండు వోయె దక్షిణ దిశకుం; 
జనియె నుదజ్యుఖు(డై దివి । కనిమిష నాథుండు గౌరవాన్వయముఖ్యా! 410 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; కౌరవ+అన్నయ ముఖా?!= ధర్మరాజా!; దనుజ+అధి+-ఈశ్వరుండు= 
రాక్షసుల అధిపతి - బలి; ఒండు+పలుకక= ఒకటీ అనక - నిశ్శబ్దంగా; దక్షిణదిశకున్‌= దక్షిణదిక్కునకు; పోయెన్‌= పోయాడు; 
అనిమిష నాథుండు= రెప్పపాటులేనివారి రాజు - దేవేంద్రుడు; ఉదక్‌+ముఖుండు+ఐ= ఉత్తరమునకు ముఖంకలవాడై - ఉత్తర 
దిశగా; దివికిన్‌= స్వర్గానికి; చనియెన్‌= వెళ్ళెను. 


తాత్పర్యం: ఇంద్రుడి ఆ మాటలు ఆలకించిన బలి, మరి మారుమాటాడకుండా, దక్షిణదిశకు వెడలిపోయాడు. 
ఇంద్రుడు కూడా ఉత్తరాభిముఖంగా కదలి, స్వర్గానికి వెళ్ళిపోయాడు ధర్మరాజా!” (అని భీష్ముడు ఈ వృత్తాంతాన్ని 
ముగించాడు.) 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పి యనిమిషనదీనందనుండు వెండియు. బాండవాగ్రజున కిట్లను 'నింద్ర నముచి సంవాదం బను 
నితిహాసంబు హృదయప్రసాదకరంబు; దాని నాకర్ణింపుము. 411 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; అనిమిష నదీ నందనుండు= దేవతల నది కొడుకు - భీష్ముడు; వెండియున్‌= ఇంకను; 
పాండవ+అ(గ్రజునకున్‌= పాండవులలో మొదటివాడితో - ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఇంద్ర నముచి 
సంవాదంబు+అను= ఇంద్ర నముచుల సంవాదం అనే పేరుగల; ఇతిహాసంబు= వృత్తాంతం - జరిగిన కథ; హృదయ 
ప్రసాదకరంబు= మనస్సున నిర్మలత్వమును కలిగించేది; దానిని= ఆ ఇతిహాసాన్ని; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ఇంద్ర బలి సంవాదాన్ని వినిపించిన భీష్ముడు ధర్మరాజుతో “ఇం(ద్ర - నముచి సంవాదం అనే మరొక 
ఇతిహాసమున్నది. అది మనస్సున కలతదీర్చి ఊరట కలిగిస్తుంది. దానిని వినుమంటూ (ప్రారంభించాడు. 


ఇంద్ర నముచి సంవాద ప్రకారము (సం. 12-219-1,2) 


“సిరి. బాసియును నొక్క చింతయు లేక వీ । చుల క్రం దడంగిన జలధివోలె 
నముచి యేకాంతస్టలమున నుండగ నింద్రు(। డచటికి నేతెంచి యతనిం జూచి 
“పేదవడ్డా(డవు ప్రియజనంబును బరి । వారంబు లే దియ్యవస్థ కెంత 

వగచెదవో దానవశ్రేష్ట!' నావుడు । నాతండు 'వగపు నిరర్థకంబు 


గ్‌ 


తే వలయు వస్తువు వగచిన వచ్చునయ్య? । రామి యొక్కటియే శరీరంబు నెదయు. 
దాపమున( బొందు వగపున ధర్మ మేదు; | నింత యెజుంగుదు వగవ నే నేమిటికిని. 412 


ప్రతిపదార్థం: నముచి= ఆ పేరుగల ఒక రాక్షసుడు; సిరిన్‌+పాసియును= లక్ష్మిని కోల్పోయికూడా; ఒక్క చింతయున్‌ లేక= 
ఒక విచారమూ లేకుండా; వీచుల [క్రందు= అలల అలజడి; అడంగిన= అణగిన - మానిన; జలధి+పోలెన్‌= సము|ద్రంవలె; 
ఏక+అంతస్టలమునన్‌= ఒంటరి (ప్రదేశాన - ఇతరు లెవరూ లేనిచోట; ఉండంగన్‌= వసించగా; ఇంద్రుండు= దేవతల రాజు; 
అచటికిన్‌+ఏతెంచి= ఆ చోటికి వచ్చి; అతనిన్‌+చూచి= ఆ నముచి దానవుడిని కనుగొని; పేద+పడ్డాడవు= పేదపడినవాడవు 
- లేనివాడ వైనావు; ప్రియజనంబును= ఇష్టమైన బంధుమి(త్రులును; పరివారంబు= బలగం; లేదు; ఈ+అవస్థకున్‌= ఈ స్థితికి; 
ఎంత వగచెదవో?= ఎంతగా దుఃఖిస్తావో?; దానవశ్రేష్ట!= రాక్షసులలో ఉత్తముడా!; నావుడున్‌= అన్న వెంటనే; ఆతండు= ఆ 
నముచి; వగపు= దుఃఖం; నిర్‌+అర్థకంబు= నిష్ప్రయోజనం - వ్యర్థం; వలయువస్తువు= కావలసిన పదార్థం; వగచినన్‌= దుఃఖిస్తే; 
వచ్చును+అయ్య?= వస్తుందటయ్యా? (రాదు) పైగా; రామి= రాకపోవటం; ఒక్కటి+ఏ= ఒక్కటైనా; శరీరంబున్‌= దేహమూ; 
ఎదయున్‌= మనస్సూ; తాపమునన్‌= బాధవలన; పొందు= పొందే; వగపునన్‌= దుఃఖంవలన; ధర్మము+ఏదున్‌= ధర్మం నశిస్తుంది; 
ఇంత= ఇది అంతా; ఎణు(గుదున్‌= (గ్రహించాను; నేను= జ్ఞానినైన నేను; ఏమిటికిని= దేనికి కూడా; వగవను= దుఃఖించను. 


తాత్సర్యం: నముచి అనే రాక్షసుడు సంపదలు నశించిపోయినా, చీకూచింతా లేకుండా అలల సందడి మానిన 
సముద్రుడివలె నిశ్చలంగా ఒక ఏకాంతస్థలాన ఆసీనుడై ఉండగా అక్కడికి ఇంద్రుడు చేరి అతడి అవస్థను చూచి, 
“ఓ రాక్షసరాజా! పేదవాడివై ఉన్నావు; బంధుమి(త్రులుగాని ఇతర పరివారాలుగాని లేరు. ఈ హీనస్థితికి ఎంతగా 
దుఃఖిస్తున్నావో కదా! అని ఓదార్చబోయాడు. అయితే నముచి మాత్రం 'వగపు నిప్ర్రయోజనం, వగచినంతమాత్రాన 
వలసిన పదార్థం వస్తుందటయ్యా? రాకపోవటమేకాక, శరీరానికీ మనస్సుకూ సంతాపం కూడా ఆ వగపువలన 
కలుగుతుంది. అంతేగాదు, వగపువలన ధర్మహానీ కలుగుతుంది. ఇదంతా (గ్రహించినవాడను కాబట్టి నేను దేనికీ 
దుఃఖించను. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 663 


నిశేషం: అలం: ఉపమ. 


తే. సకలభూతంబులకును శాసకుండు గలండు । గాదె! యొక్కరు€. డాతని కల్పనమునఈ 
బ్రాప్తమైనది నీళులు పల్లమునకు । వచ్చు క్రియ దాన వచ్చు గీర్వాణముఖ్య! 413 


ప్రతిపదార్థం: గీర్వాణముఖ != దేవతలరాజా!; సకలభూతంబులకును= ఎల్లప్రాణులకును; శాసకుండు= ఏలిక - అధిపతి; 
కలండు+కాదె!= ఉన్నాడు కదా!; ఒక్కరుండు= ఒకడు; ఆతని కల్పనమునన్‌= ఆ శాసకుడి ఏర్పాటువలన; 'ప్రాప్త్రము+ఐనది; 
లభించినట్టిది; నీళులు= నీరములు; పల్లమునకున్‌= పల్లమైన ప్రదేశానికి; వచ్చుక్రియన్‌= వచ్చే విధంగా; తాను+అ= తానే - 
స్వయంగా; వచ్చున్‌= చేరును. 


తాత్సర్యం: ఓ దేవతలరాజా! సృష్టిలో ఎల్లప్రాణులకూ ఏలిక ఒక డున్నాడు కదా! అతడి ఏర్పాటు (ప్రకారం ఏ 
ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో, ఆ ప్రాణికి అది అప్పుడు, నీళ్ళు పల్లానికి (ప్రాకివచ్చినంత సులభంగా ప్రయత్న 
రహితంగా వచ్చి చేరుతుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క ఇదినా కయ్యం; గాంగల | యది యై యను గాఢనిశ్చయం బెవ్వని నె 
మ్మది( గలుగు నుబ్బు వగ సం । పద యాపద గలుగ వట్టి భవ్యున కింద్రా! 414 


ప్రతిపదార్థం: ఇంద్రా!= ఓ దేవరాజా!; ఎవ్వని నెజ+మధిన్‌= ఏ నరుడి నిండు మనస్సులో; కాగల+అది+ఐ= కావలసి ఉన్నదై- 
ఏర్పడి ఉన్నదై; ఇది= ఈ పని- సంఘటన; నాకున్‌+అయ్యెన్‌= నాకు అయింది- జరిగింది; అను గాఢ నిశ్చయంబు= అనే 
గట్టి నిర్ణయం; కలుగున్‌= ఉండునో; అట్టి భవ్యునకున్‌= అట్టి శుభకరుడికి - యోగ్యుడికి; ఉబ్బు= సంతోషాతిరేకం; వగ= దుఃఖం; 
సంపద= కలిమి - సంపత్తి; ఆపద= విపత్తు - కష్టము; కలుగవు= ఉండవు - ఏర్పడవు. 


తాత్సర్యం: ఇది ఈ విధంగా కావలసి ఉన్నదే, నాకు అయినది నాకు జరిగినది, ఇది జరగవలసి ఉండే జరిగింది. 
అనే గట్టి నిశ్చయంగల యోగ్యుడికి ఇక ఆనందం, దుఃఖం, సంపత్తి విపత్తివంటి ద్వంద్వాలు ఉండవు. 


క. ధైర్యంబున వీర్యంబున । శౌర్యంబున. బ్రజ్ఞ[ం బడయ( జాలునె నరు6 డె 

కార్యము నప్రాష్యమయిన? । నార్యుం డది యెజుంగు6 గాన యడలండు శక్రా! 415 
ప్రతిపదార్థం: శక్రా!= ఓ ఇంద్రుడా!; నరుండు= మానవుడు; ఏ+కార్యమున్‌= ఏ పనినైనా; అ(ప్రాప్యము+అయినన్‌= పొందరానిది 
అయితే; ధైర్యంబునన్‌= ధీరగుణంతో; వీర్యంబునన్‌= వీరభావంతో; శౌర్యంబునన్‌= శూరభావంతో - ధైర్యపరాక్రమాలతో; |ప్రజ్ఞన్‌= 
బుద్ధిబలంతో; పడయున్‌+చాలునె?= పొందగలడా? (పొందలేడు); ఆర్యుండు= సజ్జనుడు; అది= ఆ విషయం; ఎణు(గున్‌+కానన్‌= 
తెలియును కాబట్టి; అడలండు= భయపడడు. 


తాత్పర్యం: ఓ దేవరాజా! ఒక కార్యం అలభ్యమని దైవం నిర్ణయించి ఉంటే, ఇక దానిని నరుడు తన ధైర్య 
శౌర్యాలతోగాని, పరా(క్రమశక్తితోగాని, కాదంటే బుద్దిబలంతోగాని పొందగలడా? పొందనే లేడు. ఆ విషయం 
సుజనుడు గ్రహించి ఉంటాడు కాబట్టి, అతడికి భయ ముండదు. అత డెవరికీ భయపడడు. 


తే. మేలుం గీడును నరుం బొందు గాలముల న । వశ్యమును వాని( గోరిన వచ్చుటయును 
వినుము త్రోచినం బోవుటయును సురేంద్ర! । కలదె వానికి? గావున వలదు చింత. 416 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సుర+ఇం(ద్ర!= దేవతలరాజా!; మేలున్‌+కీడును= శుభమూ, అశుభమూ; కాలములన్‌= ఆయా సమయాలలో; 
అవశ్యమును= తప్పకుండ; నరున్‌= మానవుడిని; పొందున్‌= చెందుతాయి; వానిన్‌= ఆ మేలు కీళ్ళను; కోరినన్‌+వచ్చుటయును= 
కోరితే రావటమూ; (త్రోచినన్‌+పోవుటయును= ప్రోసివేస్తే పోవటమూ; వానికిన్‌= ఆ మేలు కీడులకు; కలదు+ఎ?= ఉన్నదా? 
(లేదు); కావున= కాబట్టి; చింత వలదు= విచారం - వగపు వద్దు; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: ఓ దేవరాజా! జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన తప్పకుండా నరుడిని చేరేవే తప్ప, కోరితే 
వచ్చేవీ, త్రోసివేస్తే తొలగి పోయేవీ అవుతాయా? కావు. కాబట్టి ఆ మేలు, కీడుల విషయమై చింతించటం పనికిరాదు. 
వితము 
క. అని యిట్లు నముచి పలికిన । విని మెచ్చుచు దివికి నమరవిభు( డరిగెం; బా 

వనచరిత! యింకనెయ్యది । వినవల తనవుడును భరితవినయుండగుచున్‌. 417 


ప్రతిపదార్థం: పావన చరిత!= పవిత్రమైన నడతగల ఓ ధర్మరాజా!;అని= పై విధంగా; ఇట్టు= ఈ (ప్రకారం; నముచి= 


నముచిదనుజుడు; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; మెచ్చుచున్‌= మెచ్చుకొంటూ; అమరవిభుండు= దేవేంద్రుడు; దివికిన్‌ 
అరిగెన్‌= స్వర్గానికి వెళ్ళాడు; ఇంకన్‌= ఇంకనూ; ఏ+అది= ఏది; వినన్‌+వలతు(వు)?= వినటానికి కోరుతున్నావు?; అనవుడున్‌= 
(అని భీష్ముడు) అన్న తరువాత; భరిత వినయుండు+అగుచున్‌= నిండిన వినయము కలవాడు అవుతూ. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా నముచి పలుకగా విన్న దేవేంద్రుడు నముచి పలుకులను మెచ్చికొంటూ తాను 
స్వర్గానికి వెడలిపోయాడు. ఓ పవిత్రచరిత్రగల ధర్మరాజా! నీవు ఇకపై ఏమి వినాలని నిరీక్షిస్తున్నావు - అని భీష్ముడు 
అనగా అణకువతో నిండినవాడై (ధర్మరాజు). 
క ఆ నరపతి శాంతనవుని । తో నిట్లను 'నెద్దియేని దుర్దశ యైనన్‌ 

మానవు. డెట్టి. డగుట మే । లానతియీవే? దయామయా! తేటపడన్‌.” 418 
ప్రతిపదార్థం: ఆ నరపతి= ఆ రాజు - ఆ ధర్మరాజు; శాంతనవునితోన్‌= శంతను తనయుడితో - భీష్ముడితో; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; ఎద్ది+ఏని= ఏదైనా; దుర్‌+దశ+ఐనన్‌= చెడ్డ అవస్థ కలిగితే; మానవుండు= నరుడు; ఎట్టి(డు+అగుట= 
ఎటువంటివాడు కావటం - ఏ విధంగా ప్రవర్తించటం; మేలు?= ఉత్తమం?; దయామయా!= దయతో నిండిన ఓ భీష్మాచార్యా!; 
తేటపడన్‌= స్పష్టంగా; ఆనతి+-ఈవే?= సెలవీయవా? - ఉపదేశించవా? 
తాత్సర్యం: ధర్మరాజు పితామహుడితో “ఏదైనా చెడ్డ అవస్థ నరుడికి కలిగినపుడు అతడు ఎట్టాంటివాడు కావాలి? 
ఏ విధంగా (ప్రవర్తించి ఆ దుర్హశను దాటగలగాలి? ఆజ్ఞాపించు'మని అర్థించాడు. 


వ. అని యడిగిన నయ్యుధిష్టిరునకు బుధశ్రేష్టుం డిట్లనియె. 419 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= ధర్మరాజు ఆ విధంగా అడగగా; ఆ+యుధిస్టిరునకున్‌= ఆ ధర్మరాజునకు; బుధశ్రేష్టుండు= 
పండిత ఉత్తముడు - భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు అడుగగా భీష్ముడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. 


క. “ఏ విధమున దుర్దశలకు । భూవర! దైర్యంబ మందు; భూరిధృతిమెయిం 
జేవ గలుగు దృఢనిశ్చయ । భావము నెవ్వగలం దొట్రువడ దెబ్బంగిన్‌. 420 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 665 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; ఏ విధమునన్‌= ఏ (ప్రకారంగానైనా; దుర్‌+దశలకున్‌= దురవస్థలకు - చెడు స్థితిగతులకు; 
ధైర్యంబు+అ= ధైర్యమే ధీర స్వభావమే; మందు= జౌషధం - ప్రతీకారం; భూరి ధృతిమెయిన్‌= గొప్ప ధైర్యంతో; చేవ+కలుగు= 
బలంగల; దృఢనిశ్చయ భావము= గట్టి నిర్ణ్మయంగల మనస్సు; ఏ భంగిన్‌= ఏ విధంగానూ; నెజ+వగలన్‌= నిండు దుఃఖాలతో; 
తొట్రు+పడదు= చలించదు - కదలిపోదు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! దురవస్థలు ఏ విధమైనవైనా ఆ అన్నిటికీ ఒక్క ధైర్యమే జౌషధం. గొప్ప ధైర్యంతో 
చేవగల గట్టి నిర్ణయం తీసికొన్న మనస్సు ఎటువంటి నిండు శోకాలలోనైనా, దుఃఖాలలోనైనా చలించకుండా 
నిలుస్తుంది. ఆ కష్టనష్టాలను అతి(క్రమిస్తుంది. 
క ధృతి యారోగ్యము నొసంగును; । ధృతి యుజ్జ్వలలక్ష్మి( దెచ్చు; ధృతి గీర్తి సము 

న్నతి( జేయు( గాలగత్యవ । గతి గలిగిన గలుగు ధృతి వికారవిదూరా! 421 
ప్రతిసదార్థం: వికారవిదూరా!= వికృతులకు - మానసిక బలహీనతలకు మిక్కిలి దూరమైనవాడా! - ధర్మరాజా!; ధృతి= ధైర్యం; 
ఆరోగ్యమున్‌= రోగంలేని శరీరస్థితిని; ఒసంగును= ఇస్తుంది; ధృతి= ధైర్యం; ఉత్‌+జ్వల లక్ష్మిన్‌= (ప్రకాశించే సిరిని; తెచ్చున్‌= 
తీసికొనివస్తుంది; ధృతి= ధైర్యం; కీర్తి సమ్‌+ఉన్నతిన్‌= యశస్సుయొక్క మంచి జౌన్నత్యమును - పెరుగుదలను; చేయున్‌= 
కలిగిస్తుంది; కాలగతి+అవగతి= కాలముయొక్క నడకను గూర్చిన జ్ఞానం; కలిగినన్‌= ఏర్పడితే; ధృతి= ధీరగుణం; కలుగున్‌= 
ఏర్పడుతుంది. 
తాత్సర్యం: మనోవికృతులకు దూరమైన ఓ ధర్మరాజా! ధైర్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధీరగుణం (ప్రకాశించే సిరులు 
కురిపిస్తుంది. ధీరస్వభావం యశస్సును ఉన్నతంగా పెంచుతుంది. అయితే ఆ ధైర్యం కలగాలి - అంటే నరుడికి 
కాలపునడకను గూర్చిన జ్ఞానం ముందు కలగాలి. 


విశేషం: ధైర్యం మానసిక లక్షణం. ఆరోగ్యం శరీర సంబంధి. అయినా ఆ మనోలక్షణం శరీరాన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంటున్నాడు 
భారతకర్త. నిజమే మనఃప్రభావం శరీరంమీద పడటం సహజమైన వాస్తవమైన, విషయం. ఆధునిక వైద్యశాసప్రమూ ఈ అంశాన్ని 
అంగీకరిస్తుందని తద్‌జ్ఞుల కథనం. 


ఇంద్ర బలి సంవాద ప్రకారము (సం. 12-220-6) 


వ. ఏ తద్విషయం బైన యది యొక్కటి యింద్ర బలి సంవాదం బను నితిహాసంబు గల; దాకర్ణింపుము. 
దేవాసురులకు సమరంబు సెల్లిన నందు విష్ణుని మహానుభావంబున దేవతలకు గెలుపై రుద్రాదిత్య 
మరుద్వసు గంధర్వ సిద్ధాదులు పరివేష్టింప నింద్రుం డైరావతారూఢుండై లీలం ద్రైలోక్యంబును జరించుచుండి 
యొకప్పుడు సముద్రోపాంతంబున నొక్క గిరిగహ్వరంబున యంగణంబున వైరోచనుం డగు బలిం గని 
చేరం జని యద్దనుజపతి దన్నుం జూచి నిస్పంభ్రముండును వైమనస్య రహితుండును నై యునికి నిరూపించి, 
యతనితో నిట్లనియె. 422 

ప్రతిపదార్థం: ఏతద్‌+విషయంబు+ఐన+అది= ఈ విషయానికి చెందింది; ఒక్కటి= ఒక; ఇంద్రబలి సంవాదంబు+అను= ఇంద్రుడి 


యొక్క బలియొక్క సంభాషణం అనే; ఇతిహాసంబు= వృత్తాంతం; కలదు= ఉన్నది; ఆకర్లింపుము= వినుము; దేవ+అసురులకున్‌= 
దేవతలకు రాక్షసులకును; సమరంబు= యుద్దం; చెల్లినన్‌= ముగియగా; అందున్‌= ఆ యుద్దాన; విష్ణుని మహా+అనుభావంబునన్‌= 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారాయణుడి గొప్పతనం వలన; దేవతలకున్‌= సురలకు; గెలుపు+ఐ= జయం కలిగి; రుద్ర+ఆదిత్య మరుత్‌+వసు గంధర్వ 
సిద్ద+ఆదులు= రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్దులు మొదలయినవారు (వీరందరూ దేవజాతి 
విశేషాలు); పరివేష్టింపన్‌= చుట్టిరాగా; ఇంద్రుండు= దేవరాజు; ఐరావత+ఆరూఢుండు+ఐ= ఐరావతమును (తెల్లని ఏనుగు - 
ఇంద్రుడి వాహనం) ఎక్కినవాడై; లీలన్‌= విలాసంగా; త్రైలోక్యంబును= ముల్లోకాలను; చరించుచున్‌+ఉండి= తిరుగుతూ ఉండి; 
ఒకప్పుడు= ఒక సమయాన; సము[ద్ర+ఉప+అంతంబునన్‌= సముద్రపు సమీపాన; ఒక్క గిరిగహ్వరంబునన్‌= ఒక కొండగుహలో; 
అంగణంబునన్‌= ముంగిలియందు; వైరోచనుండు+అగు= విరోచనుడి తనయుడగు; బలిన్‌= బలి (చక్రవర్తిని; కని= చూచి; 
చేరన్‌+చని= సమీపించి; ఆ+దనుజపతి= ఆ రాక్షసరాజు; తన్నున్‌+చూచి= తనను కనుగొని; నిస్‌+సం(భ్రముండును= తొట్రుపాటు 
లేనివాడును; వైమనస్య రహితుండును= మనస్సు చెడినవానితనంలేనివాడును; ఐ+ఉనికి= అయి ఉండటం; నిరూపించి= గట్టిగా 
గ్రహించి; అతనితోన్‌= ఆ బలితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విషయానికి చెందిన వృత్తాంత మొకటి ఇంద్ర బలి సంవాదం అనే పేరుతో ఉన్నది. దానిని 
వినుము. దేవాసురులకు యుద్దం ముగిసిపోగా, దానిలో నారాయణుడి ప్రాభవంతో దేవతలకు గెలుపు కలిగింది. 
అనంతరం ఇంద్రుడు దేవతాపరివారమైన రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్దులు 
మొదలయినవారు చుట్టిరాగా ఐరావతాన్ని అధిరోహిచి విలాసంగా మూడులోకాలూ సంచరిస్తూ ఒకనాడు 
సము[ద్రపు సమీపంలో, ఒక కొండ గుహ ముంగిట విరోచనుడి తనయుడైన బలిని చూచాడు. చూచి, అతడి 
దగ్గరకువెళ్ళి, ఆ రాక్షసరాజు తనను చూచి ఏ పాటి తొట్రుపాటూ, మనస్సులో కలతా లేనివాడై ఉండటం 
గమనించి, అతడితో ఇట్లా అన్నాడు. 


క. “హీనస్థానమున విభవ । హీనత నిట్లుండి రిపుల యెలమిం గనియు నీ 
మానసమున శోకింపమి । దానవకులనాథ! యెవ్విధంబున( గలిగెన్‌? 423 


ప్రతిపదార్థం: దానవకులనాథ!= ఓ రాక్షసవంశరాజా! - బలీ!; హీనస్థానమునన్‌= హీనమగుచోట; విభవహీనతన్‌= ఐశ్యర్యపు 
లేమితో; ఇట్టు+ఉండి= ఈ విధంగా జీవిస్తూ; రిపుల+ఎలమిన్‌= శత్రువుల అభివృద్దిని; కనియున్‌= చూచికూడా; నీ మానసమునన్‌= 
నీ మనస్సునందు; శోకింపమి= దుఃఖింపకుండటం; ఏ+విధంబునన్‌= ఏ ప్రకారంతో - ఏ పద్దతితో; కలిగెన్‌?= ఏర్పడింది? 
తాత్పర్యం: ఓ రాక్షసరాజా! తక్కువస్థితిలో ఉన్నావు, ఐశ్వర్యం కోల్పోయి ఉన్నావు, శత్రువుల వికాసాన్ని చూచావు. 
అయినా నీ మనస్సులో శోకం కలుగలేదు. ఎందువలన? ఇది - ఈ నిర్వికారస్టితి నీకు ఏ విధంగా సిద్ధించింది? 


ఆ. శౌర్యముననొ వృద్దసంసేవ వలననొ | తపముననొ యుదాత్తతా నిరూఢి 
గలిగి మమ్ము సరకుగా€ గొన కున్నా(డ । వేమి కతము? దీని నెబుగ జెపుమ!' 424 


ప్రతిపదార్థం: శౌర్యముననొ= శూరగుణంవలననో; వృద్దసంసేవవలనన్‌+ఒ= పెద్దల పరిచర్య వలననో; తపమునన్‌+ఒ= తపస్సు 
వలననో; ఉదాత్తతా నిరూఢి+కలిగి= గొప్పదనపు గట్టితనం కలిగి; మమ్మున్‌= దేవతల రాజులమైన మమ్ము కూడా; 
సరకుగాన్‌+కొనక+ఉన్నాండవు= లక్ష్యపెట్టకుండా ఉన్నావు; కతము ఏమి?= కారణం ఏమిటి? దీనిన్‌= ఈ కారణాన్ని; 
ఎయింగన్‌+చెపుము+అ!= తెలిసేటట్టుగా పలుకవే! 

తాత్సర్యం: ఓ బలీ! నీవు శూరభావంవలననో, కాక పెద్దల పరిచర్యల ఫలితంగానో, అటుకాక తపశ్ళక్తివలననో 
ఉదాత్తతను సంపాదించి, నీ ఎదుట నిలిచిన దేవేం(ద్రులమైన మమ్ము సరకుజేయక ఉన్నావు. కారణ మేమిటి? 
విశదంగా వివరించుము”. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 667 


విశేషం: ఉదాత్తత అనే గొప్ప లక్షణం మొత్తం వ్యక్తిత్వానికి సంబంధించింది. నరుడి చూపులో, మాటలో, (ప్రవృత్తిలో, క్రియలో 
ప్రతి కదలికలోనూ అది వ్యక్తమౌతూ ఉంటుంది. ఆ ఉదాత్తతవలననే సామాన్యులు మాన్యులుగా, వక్తలు ్రవక్తలుగా, పురుషులు 
పురుషోత్తములుగా మారి మానవ సమాజాలను నడిపించారు. 

వ. అనిన విని బలి యతని కిట్లనియె. 425 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; బలి= బలిదానవరాజు; అతనికిన్‌= ఆ దేవరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఇం(దుడి ప్రశ్నకు బలి ఇట్లా సమాధానం ఇచ్చాడు. 


ఆ. “సరకు సేయ వను చసడ్డమాటలు గొన్ని । యాడినంత నేమియయ్యె నింద్ర! 

నీదుశక్తి వింతయే దైవవశమున । నెట్టిపాటివారు నెట్లు గారె? 426 
ప్రతిపదార్థం: ఇంద్ర!= ఓయీ ఇంద్రుడా!; సరకు+చేయవు+అనుచున్‌= లక్ష్యపెట్టవు అంటూ; అసడ్డమాటలు+కొన్ని= అశ్రద్ద 
- నిర్లక్ష్య భావంతోడి పలుకులు కొన్ని; ఆడిన+అంతన్‌= పలికినంత మాత్రాన; ఏమి+అయ్యెన్‌= ఏమి అయింది? (ఏమీ కాదు); 
నీదు శక్తి= నీ శక్తి వింత+ఏ= ఆశ్చర్యకరమా? కాదు; దైవవశమునన్‌= విధివశాన - విధాత చేష్టలవలన; ఎట్టిపాటివారున్‌= ఏ 
విధమైన గొప్పదనం కలవారు కూడా; ఎట్టున్‌+కారె?= ఏ విధంగానో - ఏ పాటి గొప్పదనమూ లేనివారుగా కారా? 


తాత్సర్యం: ఓయీ ఇం(ద్రదేవా! నీవు పలికిన 'సరకుచేయవు” వంటి మాటలు అ శ్రద్దతో నిర్లక్ష్యభావంతో కూడినవి. 
ఆ పలుకులవలన ప్రయోజన మేమిటి? నీశక్తిసామర్థ్యాలు ఆశ్ళర్యకరాలు గావు. అది తెలిసిన విషయమే. 
విధిచేష్టలవలన ఏపాటివారికైనా అపుడపుడు హైన్యదైన్యాలు తప్పవు. 
క. నీవు మును హీను డగుటయు । నా వలనం గాదు; నీకు నను హీనదశా 

భావితుని( జేయరా దివి । దైవకృతము; లట్లుగాన ధైర్యము వలయున్‌. 427 


ప్రతిపదార్దం: మును= పూర్వం; నీవు= దేవతల రాజువైన నీవు; హీనుండు+అగుటయున్‌= తక్కువవాడవు కావటం, నేను 
దండెత్తినపుడు రాజ్యం కోల్పోయి ఇక్కట్లపాలు కావటం; నావలనన్‌+కాదు= నా శక్తివలన కాదు; (అట్లే); నీకున్‌= నీకు కూడా; 
ననున్‌= రాక్షసరాజునైన నన్ను; హీనదశాభావితునిన్‌= తక్కువదనమును పొందిన వాడినిగా - రాజ్యభ్రంశాది కష్టాలపాల 
బడినవాడినిగా; చేయన్‌+రాదు= చేయ శక్తి చాలదు; ఇవి= ఈ కష్టనష్టాలు - పూర్వం నీకు, ఇపుడు నాకు జరిగినవి; 
దైవకృత్యములు= విధి చేష్టితములు; అట్టు+కాన= అ ట్లగుటను బట్టి - ఆ కారణాన; ధైర్యము= ధీరలక్షణం; వలయున్‌= 
కావలయును. 


తాత్సర్యం: ఇంద్రా! పూర్వం నేను దండెత్తివచ్చినప్పుడు నీవు రాజ్య(భ్రష్టుడవై హీనతను పొందావు. అయితే నిజానికి 
అది నావలన జరిగినది కాదు. ఆ విధంగానే నేడు నేను రాజ్యం కోల్పోయి దైన్యంతో ఉన్నట్టు అగుపిస్తున్నాను. 


ఈ నా స్థితికి నీవు కారణం కాబోవు. ఇవి నీవలనా, నావలనా జరిగే, జరిగిన పనులుకావు. వీటికి కర్త విధి. 
కాబట్టి, విధి చేష్టలకు తిరుగులేదు - అనే జ్ఞానంతో నరుడు ధైర్యం కలిగి ఉండాలి. 


క. విను పర్యాయంబున సుఖ । మును దుఃఖము. జెందు జనుల. బురుషుండు ధైర్యం 
బున గర్వంబు విషాదం । బు నడంగింప( దగునండ్రు బుధు లది వినమే? 428 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము ఇంద్రా!; జనులన్‌= నరులను; పర్యాయంబునన్‌= (క్రమంగా - వంతు (ప్రకారంగా; 
సుఖమును= సౌఖ్యమూ; దుఃఖమున్‌= విషాదమూ; చెందున్‌= పొందుతాయి; (కాబట్టి) బుధులు= పండితులు; పురుషుండు= 
నరుడు; ధైర్యంబునన్‌= ధీరగుణంతో; గర్వంబు= పొగరు - పొంగిపోవటం (సుఖం కలిగినపుడు); విషాదంబున్‌= దుఃఖమును 
(కష్టం కలిగినపుడు); అడంగింపన్‌+తగును= అణచటం ఉచితం; అండ్రు= అంటారు; అది= ఆ మాట; వినము+ఏ= వినలేదా? 
తాత్పర్యం: ఇంద్రా! ఆలకించుము, జీవితాన సుఖదుఃఖాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా నరులను 
చెందుతూ ఉంటాయి. ఆ (క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలుగుతూ, సుఖం కలిగినప్పుడు 
గర్యాన్నీ, దుఃఖం కలిగినపుడు విషాదాన్నీ (ప్రకటించకుండా అణచుకొనవలసి ఉంటుంది - అని పండితులు 
పలుకుతారు. మనం ఆ మాట వినలేదా? విన్నాం కదా! 


క. చెలులుం జుట్టలును సహా । యులు విభవము పెం పకాలయుక్తి నవస్థం 
దొలంగించుట గలదె? మదిం । దెలిసి మనుము మనికి యిట్టిదియ కా దెపుడున్‌. 429 


ప్రతిపదార్థం: చెలులున్‌= స్నేహితులూ; చుట్టలును= చుట్టములు పక్కములూ; సహాయులు= తోడ్పడేవారూ; విభవము= 
సంపద; పెంపు= అభివృద్ది - ఇవన్నీ; అకాలయుక్తిన్‌= సరిగాని కాలంతోడి కలయికను; అవస్టన్‌= దశను - దుర్దశను; తొలంగించుట= 
ప్రక్కకు తప్పించటం - దూరీకరించటం; కలదె?= ఉన్నదా? (లేదు); మదిన్‌= మనస్సునందు; తెలిసి= (గ్రహించి; మనుము= 
జీవించుము; మనికి= జీవితం; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; ఇట్టిది+అ= ఇటువంటిదే - ఒకే విధమైనది; కాదు= కాబోదు. 
తాత్పర్యం: నరుడి మహర్షశకుగాని దుర్దశకుగాని దైవమొకటే కారణం గాని ఇతరులెవరూ కాజాలరు. స్నేహితులూ, 
చుట్టపక్కాలు, సహాయకులూ, సంపదలూ, సమృద్దులూ - ఇటువంటివి ఎన్ని ఉన్నా, నరుడికి చెడుకాలం 
దాపురించినపుడు, దుర్దశ ఆవహించబోతున్నపుడు తొలగించజాలవు. ఈ విషయం మనస్సున (గ్రహించి నరుడు 
జీవించాలి. జీవిత మెప్పుడూ ఈ విధంగానే ఏకరీతిలో కొనసాగదని (గ్రహించి జీవించుము దేవరాజా! 


విశేషం: పురుషకారం దైవం ముందు దిగదుడుపు అనే విషయం గ్రహించాలి నరుడు. 


క. నిను నే గెలుచుట కాలము । నన నీవును గాలయుక్తి నను గెలిచితి; గా 
వున నశుభమునకు శుభమున । నకు గాలము సూవె కర్త కుశికతనూజా! 430 


ప్రతిపదార్థం: కుశిక తనూజా!= ఓ కుళికుడి కుమారుడా! - ఇంద్రుడా!; నినున్‌= దేవతలరాజు వైన నిన్ను; నేన్‌= రాక్షసరాజునైన 
నేను; గెలుచుట= జయించటం; కాలమునన= కాలవశముననే; నీవును= నీవు కూడా; కాలయుక్తిన్‌= కాలముయొక్క కలయికతో- 
కాలం కలసిరాగా; ననున్‌+7లిచితి(వి)= నన్ను జయించావు; కావునన్‌= కాబట్టి - మన జయాపజయాలు కాలాధీనాలు కాబట్టి; 
అశుభమునకున్‌= కీడునకు; శుభముననకున్‌= మేలునకును; కర్త - చేయునది; కాలము+చూవె= కాలం సుమా 
తాత్పర్యం: పూర్వం దేవేంద్రుడ వైన నిన్ను రాక్షసరాజునైన నేను జయించాను. దానికి కర్త కాలమే తప్పు, నిజానికి 
నేను కాదు. ఆ విధంగానే నీవూ నన్ను గెలిచావు అనంతరకాలాన. దానికీ కర్త కాలమొక్కటే! నరుడికి వాటిల్లే 
శుభాశుభాలు రెండింటికీ కాల మొక్కటే కర్త తప్ప నరుడు కాబోడు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 669 


ఆ. నాకునీకు నేల నాకేశ! శత్రుత్వ । మేరి కైనం గలదె యెందు? బాక 
మునకు. దెచ్చుచుండు జనుల. గాలము వృక్ష । ఫల విధముగ రజ్ఞా పలుకు లుడుగు.” 431 


ప్రతిపదార్థం: నాక+-ఈశ!= స్వర్గాధిపతీ! నాకున్‌+నీకున్‌= నాకూ, నీకూ; శత్రుత్వము+ఏల?= వైరం ఎందుకు?; ఎందున్‌= 
ఎక్కడనైననూ; ఏరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; కలదె?= ఉన్నదా? (శత్రుత్వం); కాలము= కాలం - కాలశక్తి; జనులన్‌= నరులను; 
వృక్షఫల విధముగన్‌= చెట్టుపండు రీతిగా - చెట్టున ఏర్పడిన కాయ పండైన విధాన; పాకమునకున్‌= పరిణతికి - పండే స్థితికి; 
తెచ్చుచున్‌+ఉండున్‌= తెస్తూ ఉంటుంది; రజ్జు పలుకులు= వ్యర్థ భాషణములు - కొరగాని పలుకులు; ఉడుగు(ము)= మానుము. 
తాత్సర్యం: ఓ స్వర్గాధిపతీ! దేవేంద్రా! నీకూ నాకూ విరోధ మెందుకు? నీకూ నాకే కాదు, లోకాన ఎవరికైనా 
ఎక్కడైనా స్వతస్ప్సిద్ధ్దమైన వైరభావ మున్నదా! లేదు. అంతా కాలమహిమ! కాలమే నరులను పరిణతివైపు 
ప్రయాణింపజేస్తూ ఉంటుంది. చెట్టున పండిన కాయ పండుగా పరిణతిని కాలక్రమాన పొందినట్టుగానే నరుడూ 
పరిపాకంవైపు నడుస్తుంటాడు కాలప్రభావంవలన. అంతే తప్ప, నీవూ నేనూ కర్తలమనటం కొరగాని మాట. కాబట్టి 
వ్యర్థ భాషితాలు మానుము”. 


వ. అని చెప్పి యంత నిలువక. 432 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పి= పలికి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగకుండా (బలి తన హితవచనాలు ముగించి, 
అంతటితో ఆగకుండా.) 


తాత్సర్యం: బలి ఇంకా తన భాషణాన్ని ఇట్టా సాగించాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “కాదిది విక్రమకాలము । లే దిప్పుడు నాకు నలుక లీలాత్మక రో 
షాదరము గలిగినను నిను । నీ దగు పరిజనము. గూల్పనే పెడసేతన్‌?” 433 


ప్రతిపదార్థం: ఇది= ఇపుడు నేనున్న ఈ సమయం; విక్రమకాలము= వి[క్రమించు పరాక్రమించే సమయం; కాదు= కాదు; 
ఇప్పుడు= ఈ సమయాన; నాకున్‌= నాకు - నీనుండి ఓటమిపొందిన నాకు; అలుక= కోపం; లేదు= కలుగదు; లీలా+ఆత్మక 
రోష+ఆదరము= వినోదాత్మకమైన - నిజం కాని (క్రోధము నందు గౌరవం - ప్రీతి; కలిగినను= (నాలో) పుట్టినా; నినున్‌= 
నిన్నూ; నీది+అగు= నీకు చెందిన; పరిజనమున్‌= సేవక జనులను; పెడ+చేతన్‌= చేతి వెనుక భాగంతో; కూల్చనే?= నశింపజేయనా? 


తాత్సర్యం: 'ఓ దేవేంద్రా! ఇపుడు నే నున్న ఈ కాలం పరాక్రమించటానికి అనువైనది కాదు. నాకు నీపై కోపమూ 
లేదు. అట్లాకాకుండా వినోదంకోసమైనా నాలో నీయెడ రోషావేశం జనించినా, నిన్నూ నీ తోడి జనాన్నీ నా పెడచేతితోనే 
కూల్చివేసేవాడను”. 

వ. అని పలికి వెండియు. 434 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; వెండియున్‌= మరియూ. 


తాత్సర్యం: ఈ విధంగా పలికిన బలి, ఇంకా చెప్పుతున్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “సరి పెంపునం గడునొప్పెదు | సురనాయక! యిపుడు మీద జూచెదు నీకుం 
బరిభవము దెచ్చుటకునై । కరము వెసన్‌ వచ్చు చేటుకాలము తెటి(గున్‌. 435 


ప్రతిపదార్థం: సురనాయక!= ఓ దేవతలరాజా!; సరిపెంపునన్‌= సమానమైన అభివృద్ధితో; కడున్‌+ఒప్పెదు= ఎక్కువగా 
(ప్రకాశిస్తున్నావు; ఇపుడు= ఈ కాలాన - ఈ పెంపుగల సమయాన; మీ(దన్‌+చూచెదు= పైకి చూస్తున్నావు; నీకున్‌= నీకు కూడా 
(నాకువలెనే); పరిభవము= అవమానం; తెచ్చుటకున్‌+ఐ= తేవటంకొరకే; చేటుకాలము తెజంగున్‌= చెడుకాలం యొక్క పద్దతి 
- చెడుకాలం; కరము= మిక్కిలి; వెసన్‌= వేగంగా; వచ్చున్‌= రాగలదు. 


తాత్సర్యం: 'ఓ దేవతలరాజా! నేడు మంచి అభివృద్ధితో ఎంతగానో ఒప్పులకుప్పవై వెలుగుతున్నావు. పైకి చూస్తూ 
ఉన్నావు. గర్వించి, ఇతరులయెడ అనాదరంతో వెలుగుతున్నావు. కాని, చేటుకాలం నిన్ను అవమానించటంకొరకు 
మిక్కిలి వేగంతో సమీపించబోతూ ఉన్నది. 


తే. ఇంద్రు లెందటు వో? రింద్రు లేల? బ్రహ్మ । లుండుదురె? తటితో( దెగుచున్న వారు 
గాక దానవసంఘంబు గాలవశత. । బొందు టేటికి నెగ్గింపణ బొమ్ము నీవు. 436 


ప్రతిపదార్థం: ఇంద్రులు= దేవతలరాజులు; ఎందరు+పోరు?= ఎంతమంది వెళ్ళిపోరు? - ఎందరో గతించారు; ఇంద్రులు+ఏల?= 
ఇంద్రులే ఎందుకు?; (బ్రహ్మలు= ఇంద్రులకంటె పైవారయిన బ్రహ్మనామక దేవతలు మాత్రం - సృష్టికర్తగా చెల్లేవారు మాత్రం; 
ఉండుదురె?= ఉంటారా?; తటీతోన్‌= సమయంతో - కాలంతో; తెగుచున్‌+ఉన్నవారు+కాక= నశిస్తూ ఉన్నారు తప్ప; 
దానవసంఘంబు= రాక్షసుల సమాజం; కాలవశతన్‌= కాలానికి వశం అగుటను; పొందుట= చెందటం - కాలవశత్వాన్ని పొందుటను; 
ఎగ్గింపన్‌+ఏటికిన్‌?= నిందింప నేల?; నీవు= సురేంద్రుడ వైన నీవు; పొమ్ము= వెడలిపొమ్ము - వీడిపొమ్ము. 


తాత్పర్యం: కాలప్రవాహంలో ఇంద్రులు ఎందరో గతించారు. ఇంద్రులే ఏమిటి? (బ్రహ్మలు మాత్రం నిలుస్తారా? 
వారూ, తమ కాలం చెల్లిన వెంటనే నశించిపోతున్నారు. ఈ విధంగా కాలంముందు సృష్టికర్తలైన బ్రహ్మలకే 


స్వతంత్రమైన ఉనికి లేనప్పుడు, ఇక రాక్షససమాజ మేదో కాలానికి లొంగి ఉంటే, ఆ దశను చూచి వారిని 
నిందించటమెందుకు? ఓ దేవరాజా! నీవు వెళ్ళిపొమ్ము. 


క. క్రతువులు సేంతయు, దేవ । వ్రతములు సల్పుటయు, వృత్తవంతు. డగుటయుం 
గతమే కాలము ద్రోచుట? । కతర్యవర్తనము గాల మది గొనదు సుమీ!” 437 


ప్రతిపదార్థం: 'క్రతువులు= యజ్ఞాలు; చే.తయున్‌= చేయటమూ; దేవవ్రతములు= దేవతలకై (వ్రతాలు - పూజాపురస్కారాలు; 
చల్పుటయున్‌= చేయటమూ; వృత్తవంతు(డు+అగుటయున్‌= చరిత్ర (మంచినడత) కలవాడు కావటం; 
కాలము+(త్రోచుటకున్‌= కాలం పడవేయుటకు - నెట్టివేయుటకు - హీనదశకు చేర్చుటకు; కతమే?= కారణమా? (కాదు); 
కాలము= క్షణాలు - గంటలు- దినాలు - వత్సరాలుగా సాగిపోయే సమయం; అతర్క్యవర్తనము= ఊహించరాని 
ప్రవర్తనంగలది - ఊహ కందని నడతగలది; అది= ఆ కాలం; కొనదు+చుమీ!= (గ్రహించదు సుమా! (ఇక్కడ కర్మ 
పదం లేదు. “దేనినీ (గహించదు అని అనుకొనాలి). 


తాత్సర్యం: యజ్ఞాలూ, (వ్రతాలూ నిర్వహించటం, శీలవంతుడై జీవించటం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు. 
కాలగతికి అవి కారణాలు కాజాలవు. కాల(ప్రవర్తన ఊహ కందనిది. కాలం దేనినీ సరకుగొనదు; అన్నీ దానికి 
లొంగవలసినవే కాని, అది దేనికీ లొంగేది కాదు”. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 671 


క. అని యిట్లాడిన మాటలు । విని దనుజుని. జూచి యమరవిభు€ డుల్లములో 

నన సంరంభంబు నుడిపి । కొనుచు నతని కిట్టు లనియె6 గురువంశవరా! 438 
ప్రతిపదార్థం: కురువంశవరా!= కౌరవ వంశాన (శ్రేష్టుడా! ధర్మరాజా!; అని= పై విధంగా; ఇట్టు+ఆడిన మాటలు= ఈ విధంగా 
పలికిన పలుకులు; విని= ఆలకించి; దనుజునిన్‌= రాక్షసుడిని - బలిని; చూచి= కనుగొని; అమరవిభుండు= దేవరాజు - ఇంద్రుడు; 
ఉల్లములోనన్‌+అ= మనస్సునందే; సంరంభంబును= తొట్రుపాటును; ఉడిపికొనుచున్‌= పాపుకొంటూ - తొలగించుకొంటూ; 
అతనికిన్‌= ఆ బలికి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా పలికి బలిని చూచి, దేవేంద్రుడు మనసులోనే తన తొట్రుపాటును అణచుకొంటూ 
ఇట్టా పలికాడు. 
విశేషం: బలి మాటలకు ఇంద్రుడు సంరంభం పాలైనట్టు భారతకర్త వాకొంటున్నాడు. ఆ తొట్రుపాటు బలికి గల జ్ఞానసంపత్తిని 
చూచి కావచ్చును. లేక “లీలగా ఆగ్రహం కలిగినా నిన్నూ నీ వారిని పెడచేతితో కూలుస్తాను - అన్న అతడి స్టైర్యానికీ కావచ్చు. 
= జ 

క, _ “అకట! భవచ్చిత్తము ని । ర్వికారమై భరితధ్భతి వివేకవినయశాం 

తిక మగుచు వెలింగెడు దీ । నికి గారణమైన నిష్ట నెఖి యెట్టిదియో!” 439 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; భవత్‌+చిత్తము= నీ మనస్సు; నిర్‌+వికారము+ఐ= వికృతులు లేనిదై; భరిత= నిండిన; 
ధృతి= ధైర్యం; వివేక= తెలివి; వినయ= అణకువ; శాంతికము= శాంతిగలది; అగుచున్‌= అవుతూ; వెలింగెడున్‌= (ప్రకాశిస్తున్నది; 
దీనికిన్‌= ఈ స్థితికి; కారణము+ఐన= హేతువైన; నిష్ట= పట్టుదల; నెటి= ధర్మం; ఎట్టిది+ఓ!= ఏ విధమైనదో!. 
తాత్సర్యం: 'ఓ బలీ! నీ మనస్సు వికారాలకు దూరంగా, ధైర్యం, వివేకం, వినయం, శాంతి - అనే ఈ సద్గుణాలకు 
నిలయంగా వెలుగుతూ ఉన్నది. మరి ఈ నిర్వికారస్థితికీ, సౌశీల్యశాంతులకూ కారణమైన ఆ అభినివేశం 
ఎటువంటిదో! ఆ ధర్మం ఏ పాటిదో! 
విశేషం: ఇక్కడ ఇంద్ర వచనంలో 'అకటి అనే దుఃఖసూచక పదం కనిపిస్తున్నది. అది నిజంగా నిర్వేదానికి వాచకమే. ఇంద్రుడు 
ఈ గొప్ప లక్షణాలు తన విరోధిలో ఉండి, తనలో లేకపోవటానికి లోలోన దుఃఖిస్తూ అన్న మాటగా ఉన్నది అది. 
క. అనిన నత. డతని కిట్లను । 'విను మనిషనాథ! యేను వేజొకచోటం 

గొని వచ్చితినే చిత్తం । బున కవికృతి ధృతి వివేక ముఖ్య గుణంబుల్‌? 440 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అత(డు= ఆ బలి; అతనికిన్‌= ఆ ఇంద్రుడికి; ఇట్టు+అనున్‌= ఈ విధాన చెప్పాడు; అనిమిషనాథ!= 
రెప్పపాటులేనివారికి - దేవతలకు రాజా! - ఇంద్రుడా!; వినుము= ఆలకించుము; ఏను= నేను; చిత్తంబునకున్‌= మనస్సునకు; 
అవికృతి ధృతి వివేక ముఖ్య గుణంబుల్‌ వికారం లేకపోవటం, ధైర్యం, జ్ఞానం - మొదలయిన గుణాలను లక్షణాలను; 
వేణు+ఒకచోటన్‌= వేరే ఇతర స్థలంనుండి; కొని= తీసికొని; వచ్చితినే?= వచ్చానా? (కాదు). 


తాత్సర్యం: ఇంద్రుడి ప్రశ్న విన్న బలి అతడితో ఇట్లా అన్నాడు. 'ఓ దేవతలరాజా! వినుము. నేను నా చిత్తానగల 
గుణాలు - నిర్వికారత, ధైర్యం, జ్ఞానం మొదలయిన వాటిని వేరొకచోటునుండి తీసికొని వచ్చానా? కాదు. అవి 
నాలో స్వతః ఏర్పడినవే. 


వ. కాలప్రకారం బెటుంగుదుం గావున గలంగ కుండుదు. 441 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కాలప్రకారంబు= కాలముయొక్క రీతి - విధానం - ప్రవర్తించే తీరు; ఎజుంగుదున్‌= తెలియుదును; కావునన్‌= 
కాబట్టి; కలంగక+ఉండుదున్‌= కలతచెందకుండా ఉంటాను. 


తాత్పర్యం: నేను కాలతత్త్యాన్ని, అది ప్రవర్తించే తీరుతెన్నులను (గ్రహించినవాడను కాబట్టి, నిర్వికారంగా ధైర్యంతో 
ఉంటాను. 


తే. చెప్పుచున్నా(డ( గాలంబుచేత నెల్ల | విధము. జొప్పడు జనులకు వినుము కాల 
మప్రమాదవర్తన మధిక ప్రమాద । సంగమత్తులు వా రెట్లు భంగపడరు? 442 


ప్రతిపదార్థం: చెప్పుచున్‌+ఉన్నాండన్‌= పలుకుతున్నాను; కాలంబుచేతన్‌= కాలంవలన; జనులకున్‌= నరులకు; 
ఎల్లవిధమున్‌+చొప్పడున్‌= అన్ని తీరులూ కలుగుతాయి; వినుము= ఆలకించుము; కాలము= సమయం; అ(ప్రమాద వర్తనము= 
పరాకులేని ప్రవర్తన - నడవడి కలది; అధిక ప్రమాద సంగమత్తులు= ఎక్కువ పరాకు కలయికతో మదించినవారు; వారు= 
జనులు; ఎట్టు భంగపడరు?= ఏ విధంగా (కాలంచేతిలో) భంగపాటు చెందకుండా ఉంటారు? ఉండలేరు - తప్పకుండా 
భంగపడితీరుతారు. 


తాత్సర్యం: ఓ దేవేంద్రా! చెప్పుతున్నాను వినుము. కాలంవలననే నరులకు అన్ని తీరులూ, ఎల్ల అవస్థలూ, 

లా యఖ 
సకలదశలూ కలుగుతాయి. కాలం ప్రమాదమెరగకుండా జాగరూకతతో (ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని గమనంలో 
పరాకుకు స్థానం లేదు. అయినప్పుడు అధికప్రమాదాలలో పడి మత్తులయినవారు కాలంనుండి భంగపడకుండా 
ఎట్టా తప్పించుకుంటారు? తప్పించుకొనలేరు. 


క. కళలుం గాష్టలు లోనుగ(। గల చిదురుల( గూర్భుకొనుచు( గాలంబు జనం 

బుల వడ్డికిచ్చు నాతని । వల నలవడ. బొదివి తనకు వశ్యుల( జేయున్‌. 443 
ప్రతిపదార్దం: కాలంబు= కాలం; కళలున్‌= ముప్పై కాష్టల భాగాలును - కాలపు చిన్నముక్కలును; కాష్టలున్‌= పద్దెనిమిది 
రెప్పపాట్ల కాలాలూ - కాలపు మరీ చిన్న ముక్కలును; లోనుగన్‌= లోపల కాగా; కల చిదురులన్‌= ఉన్న ముక్కలను; 
కూర్చుకొనుచున్‌= చేర్చుకొంటూ; జనంబులన్‌= జనులను; వడ్డికి+ఇచ్చు+ఆతని వలను= వడ్డీకి (డబ్బు) ఇచ్చేవాడి తీరు; 
అలవడన్‌= అలవాటుగా కాగా; పొదివి= వ్యయం చేయక ఉండి; తనకున్‌= తనకు (కాలానికి); వశ్యులన్‌+చేయున్‌= వశమయ్యే 


వారినిగా చేస్తుంది. 

తాత్పర్యం: కాలస్వరూపాన పెద్దముక్క సంవత్సరమైతే, చిన్నముక్క కళ. కళ అంటె ముప్పై కాష్ట్రల ప్రమాణంగల 
కాలం. కాష్ట్రమనేది కళకంటె చిన్నదైన కాలపుముక్క. పద్దెనిమిది రెప్పపాట్లకాలం ఒక కాష్ట. కాలం ఈ చిన్న, 
మిక్కిలి చిన్న ముక్కల రూపాన తనను తాను సమకూర్చుకుంటూ, పెరిగి, ఇంకా పెరిగి పెరిగి చివరకు జగత్తునే 
కబళిస్తుంది. చిన్న చిన్న శకలాల రూపాన పెరిగి పెరిగి పెద్దదయ్యే కాలం ఒక వడ్డీ వ్యాపారివంటిది - వడ్డీవ్యాపారి 
కూడా చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించి, పెద్ద పెద్ద మిక్కిలి పెద్ద మొత్తానికి అధిపతి అవుతాడు. కాలమూ 
అంతే. ముందు కాష్టలతో అనంతరం కళలతో, నిమిషాలతో, గంటలతో, దినాలతో. . . . అట్టా పెరిగి పెరిగి 
చివరకు విశ్వంభరగా లోకమంతా తానే అయి సర్వస్వాన్నీ స్వాధీనంచేసికొంటుంది. నరులందరూ ఆ విధంగా 
చివరకు కాలాధీనులై పోతారు. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 673 


విశేషం: అలం: ఉపమ. కాలం తనను తాను పెంచుకొంటూ పోయే విధానాన్ని తేటతెల్లంగా చెప్పదలచి భారతకర్త ఇక్కడ 
వడ్డీవ్యాపారిని పోలికగా చూపాడు. ప్రారంభం అల్పంగా ఉండి, పరిసమాప్తి అనూహ్యపరిమాణంలో మిక్కిలి పెద్దదిగా ఉండే 
విషయాన్ని చెప్పటానికి ఈ పోలిక ఉచితమే. పైగా ఈ పెరుగుదల ఎట్ట ఎదుటే జరుగుతుంటుంది. అయినా నరుడు 
పట్టించుకొనడు. ఆధ్యాత్మవిషయావగాహనకు లౌకిక ఉపమాన స్వీకారం జరిగింది ఇక్కడ. 


క కాల మడంగించు. జను గ । ల్లోలిని గిరి. ద్రెంచుకరణి లోభక్రోధా 
శీలత్వ కామ భయముల' । దేలు జనుండు కాలవృత్తి తెబి(గు నెలుంగునే? 444 


ప్రతిపదార్థం: కాలము= సమయం; జనున్‌= నరుడిని; కల్లోలిని= నది; గిరిన్‌+(త్రెంచు కరణిన్‌= కొండను కోసే విధంగా; 
అడంగించున్‌= నశింపజేస్తుంది; లోభ (క్రోధ+అశీలత్వ కామ భయములన్‌= పేరాస, రోషం, శీలహీనత, కోరిక, భీతి - ఇన్ని 
దుర్గుణాలలో; తేలు= పడి కొట్టుకొనే; జను(డు= నరుడు; కాలవృత్తి తెజంగున్‌= కాలముయొక్క (ప్రవర్తన విధానమును - కాలం 
ప్రవర్తించే తీరును; ఎణు(గునే?= (గ్రహించునా? ((గ్రహించడు). 


తాత్సర్యం: కాలం ఒక నది. అది నిరంతర (ప్రవాహశీలి. నది తన (ప్రవాహవేగంతో కొండను కోసివేసి, తన 
దారిని తానూ సాగిపోతుంది. కాలమూ అంతే. తన గమనంతో నరుడిని లోగొని అణచివేస్తుంది. అయితే నరుడు 
మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించటంలేదు. అతడు తన దుర్గుణవలయంలో పడి కొట్టుకొంటూ ఉన్నాడు. లోభమూ, 
(కోధమూ, శీలరాహిత్యమూ, కామమూ - అనే దుర్గుణాలలో చిక్కుకొని, భయవిహ్వలుడై బ్రతుకుతూ కాల ప్రవృత్తిని 
గమనించలేకున్నాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క ఇంతకు మును సూచితి నత6 । డెంతయు నొప్పుగొని యుండి; నిది గడు. జిత్రం; 
బింత వెస( జచ్చె నను6 దను. । జింతింపండు జనుండు మూఢచిత్తత్వమునన్‌. 445 


ప్రతిపదార్థం: జనుండు= నరుడు; ఇంతకు మును= ఇంతకు పూర్వం; చూచితిన్‌= చూచాను; అతండు= ఆ నరుడు (ఒకానొకడు); 
ఎంతయున్‌= ఎంతగానో - ఎక్కువగా; ఒప్పు+కొని= గుణం కలిగి; ఉండెన్‌= (జీవించి) ఉన్నాడు; ఇది= ఈ విషయం; 
కడున్‌+చిత్రంబు= మిక్కిలి విచిత్రం; ఇంత వెసన్‌= ఇంత వేగంగా; చచ్చెన్‌= చనిపోయాడు; అనున్‌= అని పలుకుతారు; 
మూఢచిత్తత్వమునన్‌= జ్ఞానహీనమైన మనస్సువలన; తనున్‌= తనను గురించి; చింతింపండు= ఆలోచించడు. 


తాత్సర్యం: నరుడు కాలమహిమను గమనించలేక, అపుడపుడు జరిగే హఠాత్‌ సంఘటనలను చూచి, 
“ఇంతకుముందే చూచానే, చాలా బాగా ఉన్నాడు, మరీ విచిత్రంగా ఉన్నది, ఇంత త్వరగా పోయాడే!” అంటూ 
ఇతరులగూర్చి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అతడి చిత్తం వివేకవిహీనం కాబట్టి, ఆ విధంగా 
తలపోస్తున్నాడు తప్ప నిజానికి ఆ సంఘటన తనకూ ఎంతో దూరాన లేదు. అయితే ఆ ఆలోచనే అతడికి 
రాదు. 


క. విను భావాభావంబులు । గని యత్యుత్తమ తపంబు గైకొను విద్వ 
జ్ఞను(డు గను6 గాలగతి యె | ల్లను గరతలశోభితామలకముం బోలెన్‌. 446 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము ఇంద్రా! భావ+అభావంబులు= ఉనికి, లేములు - ఉండుట - ఉండకుండుటలు; కని= 
గ్రహించి; అతి+ఉత్తమ తపంబు= మిక్కిలి (శ్రేష్టమైన తపస్సు; కైకొను= స్వీకరించే - చేసే; విద్వత్‌+జను(డు= విద్వాంసుడు 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


- జ్ఞాని; కాలగతి+ఎల్లను= కాలముయొక్క పోకడ మొత్తమును; కరతల శోభిత+ఆమలకమున్‌+పోలెన్‌= అరచేత శోభించే (కల) 
ఉసిరిక కాయనువలె; కనున్‌= చూస్తాడు. 

తాత్పర్యం: నరుడు తొలుత అంతర్ముఖుడై (తనలోనికి తాను చూచుకొనేవాడై) భావాన్ని, అభావాన్ని (గ్రహించాలి. 
ఉనికిని, లేమిని తెలిసికొనాలి. అనంతరం మిక్కిలి ఉత్తమరీతిలో తపస్సును ఆచరించాలి - తీవ్రమయిన జిజ్ఞాసతో 
నిరంతర తపనతో కాలతత్త్వాన్ని అన్వేషించాలి. అపుడు నరుడు విద్యాంసు డౌతాడు. అతడికి కాల ప్రవృత్తి మొత్తమూ 
అరచేత నుంచుకొన్న ఉసిరికకాయవలె స్పష్టంగా నిస్సందేహంగా గోచరిస్తుంది. 


నిశేషం: అలం: ఉపమ. 


క కాలగతి గనుట శాంతికి | మూలంబై యంతరంగమున కాత్మమయ 
త్వాలంబనంబు నిచ్చు. ద । దాలీనుండైన పురుషు డక్షోభ్యు. దగున్‌.” 447 

ప్రతిపదార్థం: కాలగతి= కాలపు నడకను; కనుట= చూడటం - (గ్రహించటం; శాంతికిన్‌= మనస్సుయొక్క శాంతికి - వికారాలు లేకుండుటకు; 
మూలంబు+ఐ= కారణమై; అంతర్‌+అంగమునకున్‌= లోపలి అవయవమునకు - మనస్సునకు; ఆత్మమయత్వ+ఆలంబనంబున్‌= 
ఆత్మమయత్వం - తాను ఆత్మ తప్ప శరీరం కాదనే తత్యం అనే ఆధారమును - ్రాపును; ఇచ్చున్‌= ఒసగును; తద్‌+ఆలీనుండు+ఐన= 
దానిని అంటి ఉన్నవాడు; పురుషుండు= నరుడు; అక్షోభ్యుండు+అగున్‌= క్షోభింప దగనివాడు - క్షోభకు గురికాజాలనివాడు బౌతాడు. 
తాత్పర్యం: కాలపు నడకను [గ్రహించటం మనశ్శాంతికి కారణమౌతుంది. మనస్సునకు “తాను ఆత్మగాని, శరీరం 
కాదు” అనే ఆత్మమయత్వ భావనను బాసటగా అందిస్తుంది. ఆ భావనను అందుకొన్న నరుడు క్షోభకు అతీతుడుగా 
మారిపోతాడు”. 


వ. అనిన విని పాకశాసనుం డతని వివేకపాకంబున కచ్చెరువొంది యభినందించి యతని కిట్లనియె.448 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాకశాసనుండు= స్వర్గపాలకుడు - ఇంద్రుడు; అతని వివేకపాకంబునకున్‌= 


ఆ బలియొక్క జ్ఞానపరిణతికి - పండిన జ్ఞానానికి; అచ్చెరువు+ఒంది= ఆశ్చర్యం పొంది; అభినందించి= ప్రశంసించి; అతనికిన్‌= 
ఆ బలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఇంద్రుడు బలికిగల జ్ఞానపరిపాకానికి చకితుడై, అతడిని మెచ్చుకొని, ఇట్టా అన్నాడు. 


ఆ.  'దనుజనాథ! యివ్విధంబున( గాల చా । రిత్రవేదివై పవిత్రశీల 
యుతుండ వైతి; నీవు కృతకృత్యుండవు; నీదు । వృత్తి గోరవలయు నుత్తములకు. 449 


ప్రతిపదార్థం: దనుజనాథ!= ఓ రాక్షసరాజా!; ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; కాలచారి(త్ర వేదివి+ఐ= కాలముయొక్క 
నడతను (గ్రహించినవాడవై; పవి(త్రశీల యుతు(డవు+ఐతి(ఏ)= పావనమైన స్వభావంగలవాడవు అయినావు; నీవు= జ్ఞానివైన 
నీవు; కృతకృత్యుండవు= చేయబడిన పనిగలవాడవు - చేయవలసినదానిని చేసినవాడవు - ప్రయోజనం నెరవేరినవాడవు; 
ఉత్తములకున్‌= శ్రేష్టనరులకు; నీదు వృత్తి= నీ యొక్క (ప్రవర్తనం - నడత - జీవనం; కోరవలయున్‌= కోరుకొనదగింది 
- అనుకరించదగింది. 


తాత్సర్యం: 'ఓ దానవరాజా! బలీ! నీవు కాలపు నడకను - అతిగహనమైన దానిని గ్రహించావు. పావనమైన శీలం 
కలిగి, నిర్మలజీవనం గడపుతున్నావు. నీవు కృతకృత్యుడవు. నీవు చేయవలసినది ఇక ఏదీ మిగిలిలేదు. నీ నడత, 
నీ జీవనం ఉత్తమమానవులకు శిరోధార్యమై వెలుగుతున్నది. 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 675 


తే. లోక మెల్లను నజచేతిలోన నున్న । యట్లు గనుగొని సత్వాదులైన మూండు 
గుణములను బాయం బెట్టి నిర్గుణత వెలుంగు । నాత్మం గనుచున్నవాండ; వే మందు నిన్ను! 450 


ప్రతిపదార్థం: లోకము+ఎల్లను= జగత్తునంతటినీ; అజచేతిలోనన్‌= చేతి మధ్యభాగాన - హస్తంలోపల; ఉన్న+అట్టు= ఉన్న 
విధంగా; కనుగొని= చూచి; సత్త్య+ఆదులు+ఐన= సత్యం (రజస్సు తమస్సు అనేవి) మొదలైన; మూ(డు గుణాలను= 
త్రిగుణాలను; పాయన్‌+పెట్టి= పోగొట్టి - తొలగించికొని; నిర్‌+గుణతన్‌= గుణాలు లేనితనంతో; వెలుంగు= ప్రకాశించే; ఆత్మన్‌= 
అంతరాత్మను; కనుచున్‌+ఉన్నవాండవు= చూస్తూ ఉన్నావు; నిన్నున్‌= ఇట్టి ఆత్మ దర్శివైన నిన్ను; ఏమి+అందున్‌!= ఏమని అనేది! 
- ఏమని పొగడినా తక్కువే! - అంత ఎత్తునకు ఎదిగిపోయావు. 


తాత్సర్యం: అరచేతిలో ఉన్న వస్తువును చూచినట్టుగా జగత్తు మొత్తాన్ని చూడగలుగుతున్నావు. నరుడికి 
జన్మసిద్దాలయిన సత్త్యరజస్తమోగుణాలను, జన్మచక్రాన బంధించి త్రిప్పే గొప్ప సాధనాలను తొలగించుకొన్నావు. 
లోపల వెలిగే ఆత్మను - పరమాత్మకు ప్రతిబింబమైన దానిని దర్శిస్తున్నావు. ఇట్టి నిన్ను ఏమని పొగడేది! 


క. కెలనికి జూడంగ దైన్యా । కలనం బగుచున్న యిపుడు గదిరిన దశయుం 
దొల(గుం గావుత(! గడుమే । లెలసి పరమసుఖము( బొందు మిచ్చావృత్తిన్‌.” 451 


ప్రతిపదార్థం: కెలనికిన్‌= దాపునకు - దగ్గరకు; చూడ(గన్‌= చూడటానికి; దైన్య+ఆకలనంబు+అగుచున్న= దీనత్వమును 
కూర్చుతున్న; ఇపుడు+కదిరిన= ఈ సమయాన కలిగిన; దశయును= అవస్థకూడా; తొలంగున్‌+కావుతన్‌= విడిపోవుగాక; కడు 
మేలు+ఎలసి= గొప్పమేలు కలిగి; ఇచ్చావృత్తిన్‌= కోరికతోడి వర్తనంతో; పరమసుఖమున్‌+పొందుము= గొప్ప ఆనందమును 
అందుకొనుము. 


తాత్సర్యం: నీవు కృతకృత్యుడ వైనావు, లోకతత్త్యంతోపాటు ఆత్మతత్తమూ బోధపడి ఆత్మదర్శనం కూడా 
చేస్తున్నవాడవు నీవు. అయినా దగ్గరగా చూచినపుడు, భౌతికంగా ఒక దీనదశ నీ చుట్టూ కనిపిస్తున్నది. అది కూడా 
తొలగిపోయి నీకు గొప్ప మేలు, అంతకంటె గొప్ప ఆనందమూ, నీ కోర్కెకు లోబడి కలుగుగాక! 


క అని పలికి యుచితముగ వీ । డ్కొని విభవం బెస(గ నభ్రకుంజరము పయిన్‌ 
వినువీథి. జనియె సురలును । మునులును వేష్టింప భూతములు వినుతింపన్‌. 452 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఉచితముగన్‌= తగినట్టుగా; వీడ్కొని= వీడ్కోలు పొంది - విడిచి; విభవంబు+ఎస(గన్‌= 
ఐశ్వర్యం అతిశయించగా; అభ్రకుంజరము పయిన్‌= ఆకాశపుటేనుగుమీద - ఐరావతంమీద; వినువీథిన్‌= ఆకాశమార్గాన; సురలును= 
దేవతలూ; మునులును= బుషులూ; వేష్టింపన్‌= చుట్టుకొనగా; భూతములు= ప్రాణులు; వినుతింపన్‌= (ప్రశంసించగా; చనియెన్‌= 
వెళ్ళాడు. 
తాత్పర్యం: బలిని ఆ విధంగా అభినందించి, అతడికి ఇతోధికమైన శ్రేయస్సును, ఆనందాన్నీ ఆకాంక్షిస్తూ వీడ్కొని, 
దేవేంద్రుడు తన ఐశ్వర్యం అతిశయించగా ఆకాశపుటేనుగు నెక్కి, ఆకాశమార్గాన అమరులు, బుషులు పరివేష్టించి 
రాగా, ప్రాణులు (ప్రస్తుతించగా పయనమై పోయాడు. 
తే. అమృతపానంబు. జేసిన యంతకంటె । నద్దనుజపతి మధురవాక్యామృతమున 

సంభృతానందుండై సురేశ్వరుండు దనదు । పురమునకు నేంగి సుఖముండె( గురువరేణ్య!' 453 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= ఓ కురుశ్రేష్టుడా! ధర్మరాజా!; సుర+-ఈశ్వరుండు= దేవతలరాజు; అమృతపానంబున్‌=అమృతమును 
తాగుటను; చేసిన+అంతకంటెన్‌= చేసినప్పటికంటే కూడా; ఆ+దనుజపతి మధురవాక్య+అమృతమునన్‌= ఆ రాక్షసరాజు బలి 
యొక్క తీయని మాటలు అనే అమృతంవలన; సంభృత+ఆనందుండు+ఐ= బాగుగా నిండిన ఆనందం కలిగినవాడై; తనదు 
పురమునకున్‌= తనయొక్క పట్టణానికి - అమరావతికి; ఏంగి= వెళ్ళి; సుఖము+ఉండెన్‌= సుఖంగా ఉన్నాడు. 


తాత్సర్యం: బలి సల్పిన సంభాషణం ఇంద్రుడికి అమృతపానంచేసినప్పటికంటె కూడా అధికమైన తృప్తిని, 
ఆనందాన్ని కలిగించింది. బలి మాటలు ఇంద్రుడి పాలిట అమృతాధికమైన పానీయంగా మారాయి. ఆ దేవేంద్రుడు 
బలి వాగమృతంతో కలిగిన అనుభూతిని మోసుకొంటూ అమరావతికి చేరి సుఖంగా ఉన్నాడు”. 


వ. _ అనియిట్లు ధర్మతనయునకు భీష్ముండు పునర్భూతంబైన యింద్రబలి సంవాదంబు సెప్పె నని చెప్పిన విని మణి 
యేమి సత్మథలు సెల్లె జెప్పుమని యడుగుటయు. 454 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ఇట్టు= ఈ (ప్రకారంగా; ధర్మతనయునకున్‌= ధర్మరాజునకు; భీష్ముండు= భీష్ముడు; పునర్‌+ 
భూతంబు+ఐన= మరల జరిగినదైన (పూర్వమొకటి జరిగి ఉన్నది); ఇంద్ర బలి సంవాదంబు= ఇంద్రుని బలి సంభాషణం; 
చెప్పెన్‌= తెలిపాడు; అని చెప్పినన్‌= అని పలుకగా (వైశంపాయనుడు కథకుడు); విని= ఆలకించి (జనమేజయుడు శ్రోత); 
మటి+ఏమి= ఇంకను ఏ విధమైన; సత్‌ కథలు= మంచి వృత్తాంతాలు; చెల్లెన్‌?= జరిగాయి; చెప్తుము+అని+అడుగుటయున్‌= 
పలుకుము అని (ప్రశ్నించటం జరిగిన తరువాత (అనంతర ఆశ్వాసాన కథా(ప్రారంభం). 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజునకు అతడి పితామహుడు భీష్ముడు మళ్ళీ రెండవసారి జరిగిన ఇంద్ర బలి 
సంవాదాన్ని వినిపించాడు - అని భారతామ్నాయానికి కథకుడైన వైశంపాయనుడు (శ్రోత అయిన జనమేజయ 
మహారాజునకు తెలిపాడు. ఆ తరువాత ఇంకా ఏ సత్కథలు జరిగెనో చెప్పుమని భారత ఇతిహాస శ్రోత అయిన 
జనమేజయుడు ఆ కథకుడిని అర్థించాడు. (ఆ తరువాత కథా(క్రమం పంచమాశ్వాస (ప్రారంభాన మొదలవుతుంది). 


ఆశ్వాసాంతము 


చ. పరమమునీంద్ర సంయమనపక్వ వివేకవిభూతి రమ్య! వి 
స్తర మహనీయ తార్మిక వచః కలనా నభిగమ్య! దేవతా 
సుర పరిరక్షగోన్మథన శోభి కటాక్ష విహార! నిత్య సుం 
దర! శుభకాంతిపూర! దురితప్రవిదారణ! వీతకారణా! 455 


(ప్రతిపదార్థం: పరమ= గొప్ప; ముని+ఇం(ద్ర= బుషిశ్రేష్ణులయొక్క; సంయమన= తపస్సువలన; పక్వ= పండిన; వివేక= జ్ఞానం 
యొక్క; విభూతి= ఐశ్చర్యంతో; రమ్య!= అందమైనవాడా!; విస్తర= విశాలమైన; మహనీయ= ఘనమైన; తార్కిక వచః+కలనా= 
తర్కశా(స్త్ర సంబంధి వాక్కుల జ్ఞానంచేత; న+అభిగమ్య!= పొందరానివాడా!; దేవతా= సురలయొక్క; అసుర రాక్షసులయొక్క; 
పరిరక్షణ= సంరక్షణయందు; ఉన్మథన= రాపిడి - తీవ్రమైన కదలికతో; శోభి= (ప్రకాశించే; కటాక్ష= (క్రీగంటి చూపుయొక్క; 
విహార!= (ప్రసారం కలవాడా!; నిత్య సుందర!= ఎప్పుడూ అందంగా ఉండేవాడా!; శుభకాంతిపూర!= క్షేమ (కర) (ప్రకాశంతో 
నిండినవాడా!; దురిత ప్రవిదారణ!= పాపమును నళింపజేసేవాడా! (ఖండించేవాడా!); వీతకారణా!= నశించిన- పోయిన కారణం 


కలవాడా! 


శాంతిసర్వను - చతుర్జాశ్వాసను 677 


తాత్పర్యం: గొప్ప మునీం(ద్రుల నిగ్రహం వలన పరిపక్వమైన (ప్రజ్ఞాసంపత్తితో సుందరంగా భాసించేవాడా! 
విస్సృతమూ మహనీయమూ అయిన తర్కశా'స్త పరిజ్ఞానానికి అందకుండా వెలిగేవాడా! సురాసుర సంరక్షణ శ్రమతో 
అలసిన అందమైన (క్రీగంటిచూపుతో విహరించేవాడా! నిత్యనూతన సౌందర్యంతో, శుభావహమైన తేజస్సుతో,నిండి 
వెలుగులు చిమ్మేవాడా! చెడును సంహరించేవాడా! అన్నిటికీ స్వయంగా కారణమై (ప్రకాశిస్తూ స్వతఃకారణంలేనివాడా! 


విశేషం: హరిహరనాథుడు జ్ఞానలభ్యుడే కాని, తర్క(ప్రాప్యుడు కాడు, ఆయన దయకు మంచి మాత్రమే పా(త్రంకాని, సురాసుర 
విభేదం కాదు. 


క. ఆదిత్యమరుద్వసు రు । ద్రాది సకలదేవతా మయాత్మక! శ్రీ సం 
పాదనవిధావిచక్షణ | పాద సరోజా! మహర్దిభక్తసమాజా! 456 


ప్రతిపదార్థం: ఆదిత్య= సూర్యుడు; మరుత్‌= మరుత్తులు; వసు= వసువులు; రుద్ర+ఆది= రుద్రులు మొదలైన; సకలదేవతామయ+ 
ఆత్మక!= ఎల్లరు దేవతలతో నిండిన ఆత్మకలవాడా!, ఆదిత్యులు మొదలయినవారు దేవతలలో భిన్నజాతులు; ఆ అందరి ఆత్మ 
తానే అయినవాడా! - హరిహరనాథా!; శ్రీ= సంపదను; సంపాదన విధా= సంపాదించే పనియందు; విచక్షణ= నేర్పుగల - సమర్థమైన; 
పాదసరోజా!= పద్మాలవంటి అడుగులు కలవాడా!; మహా+బుుద్ది భక్త సమాజా!= గొప్ప అభివృద్దితోడి భక్తుల సమూహం కలవాడా! 


తాత్సర్యం: దేవతలలోని విభిన్న జాతులయిన ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, రుద్రులు మొదలయిన సకల 
దేవతలతో నిండిన ఆత్మకలవాడా! ఆ ఎల్లరు దేవతలను ఆత్మయందు ధరించేస్వామీ! సంపదలను సంపాదించిపెట్టే 
సమర్థతగల పాదపద్మాలు కలవాడా! గొప్ప అభివృద్ది గల భక్త జనులకు ఆశ్రయ మైనవాడా! భక్తజన సందోహాలకు 
గొప్ప సమృద్దులను అందించే దేవుడా! 


మాలిని: 
అమల హృదయవేద్యా! హవ్యకవ్య ప్రసాద్యా! 
శమసుఖమయమూర్తీ! సర్వలోక ప్రవర్తీ! 
కమలభవ నిషేవ్యా! కామదూరానుభావ్యా! 
యమనియమవికాసీ! వ్యాసచేతో నివాసీ! 457 


ప్రతిపదార్థం: అమల హృదయవేద్యా!= నిర్మల మనస్సుతో తెలిసికొనదగినవాడా!; హవ్యకవ్య (ప్రసాద్యా!= దేవతల అన్నం 
(అమృతం)తో, పితృదేవతల అన్నంతో (పిండం) అను[గ్రహింపజేసుకోదగిన వాడా! శమసుఖమయమూర్తీ!= శాంతి సౌఖ్యాలతో 
నిండిన ఆకారం కలవాడా! సర్వలోక (ప్రవర్తీ!= ఎల్లలోకాలను (ప్రవర్తింపజేసేవాడా!; కమలభవ నిషేవ్యా!= (బ్రహ్మచేత 
సేవింపదగినవాడా!; కామదూర+అనుభావ్యా!= మన్మథుడికి దూరమైన వారిచేత అనుభవించ దగినవాడా! - కామవాసనారహితులకు 
అగుపించేవాడా!; యమనియమ వికాసీ!= యమంతో, నియమంతో - నిగ్రహంతో, ఆచారంతో వికసించేవాడా!; వ్యాసచేతస్‌+నివాసీ!= 
వ్యాసుడి మనస్సున నివసించేవాడా! 


తాత్సర్యం: నిర్మల మనస్కులకు (మాత్రం) తెలియదగినవాడా! దేవతల పితరుల అన్నములతో అను[గ్రహింపజేసుకో 
దగినవాడా! శాంతిసౌఖ్యాలే ఆకారంగా కలవాడా! ఎల్లలోకాలనూ నడిపించేవాడా! బ్రహ దేవుడి సేవలు అందుకొనేవాడా! 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


మన్మథదేవుడికి దూరమైనవారికి (మాత్రం) అనుభవానికి వచ్చేవాడా! నిగ్రహాన్ని పాటిస్తూ ఆచారాన్ని అనుసరిస్తూ 
ఉన్నవారికి ప్రకాశించేవాడా! వ్యాసమహర్షి మనస్సునందు నివసించేవాడా! హరిహరనాథా! 
గద్యము: 
ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 
ప్రణీతం బైన శ్రీమహాభారతంబున శాంతిపర్వంబునందు( జతుర్జాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ పర్వంలోని ఈ భాగం; శ్రీమత్‌+ఉభయకవిమి(త్ర= శ్రీమంతుడైన - సిరిగల, ఇరువురు కవులకు 
- సంస్కృతాంధ్ర కవులకు మిత్రుడైన; కొమ్మన+ఆమాత్య పుత్ర= కొమ్మన మంత్రి కుమారుడైన; బుధ+ఆరాధన విరాబి= 
పండితుల సేవనంవలన ప్రకాశించెడి; తిక్కన సోమయాజి ప్ర+నీతంబు+ఐన= తిక్కన సోమయాజిచేత (సోమయజ్ఞంచేసిన వానిచే) 
రచించబడిన; శ్రీమహాభారతంబునన్‌= శుభకరమైన మహా భారతంలో - భారత (గ్రంథమున; శాంతిపర్వంబునందున్‌= శాంతి 
అనే భాగాన (పర్వము= (చెరకు) గడ - భాగము - ఒక ముక్క); చతుర్థ+ఆశ్యాసము= నాలుగవ ఉపవిభాగం. 


తాత్సర్యం: ఇది మంగళకరమైనది. ఉభయకవిమి(త్రుడనే బిరుదం కలవాడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, 
పండితులను సేవించటంవలన (ప్రకాశించేవాడూ (పండితులు గౌరవించటంవలన రాజిల్లేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో శాంతిపర్వంలోని నాలుగవ ఆశ్యాసం. 


శాంతిపర్వంలోని నాలుగన ఆశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
శాంతిపర్వము - పంచమాశ్వాసము 


శ్రీ కరణ నిపుణ చరణ । వ్యాకోచాంభోజ నిత్య వాసముదిత సు 

శ్లోకముని చిత్త భృంగ! మ । హాకరుణామిళదపాంగ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= మోక్షమును; కరణ= కలిగించటంలో; నిపుణ= సమర్థములైన; చరణ+వ్యాకోచ+అంభోజ= వికసించిన 
పద్మాలవంటి పాదాలయందు; నిత్య= నిరంతరమును; వాస= నివసించటంచేత; ముదిత= సంతోషించిన; సుశ్టోక= కీర్తిమంతులైన; 
ముని= జ్ఞానులయొక్క; చిత్త= మనస్సులకు; భృంగ!= తుమ్మెద అయినవాడా!; మహాకరుణా= గొప్పదయతో; మిళత్‌= కూడిన; 
అపాంగ!= (క్రీకన్నులుకలవాడా!; హరిహరనాథా!= విష్ణుశంకర స్వరూపుడవైన ఓ ప్రభూ! 
తాత్పర్యం: విష్ణుశంకర స్వరూపుడవైన ఓ దేవా! వికసించిన పద్మాలవంటి నీ పాదాలు; సదా నివసించటంచేత 
సంతోషించిన శ్రీమంతులకు, జ్ఞానులకు మోక్షమును (ప్రసాదించటంలో నేర్పుగలవి. అట్టి వారి మనస్సులకు 

sy oa అ 

తుమ్మెదవైన ఓ ప్రభూ! గొప్ప దయతో కూడిన (క్రీగంటి చూపులు గలవాడా! 


విశేషం: అలం: ఉపమ. మునిచిత్త భృంగ అనుచో రూపకం. 
శ్రీ శక్ర సంవాద ప్రకారము (సం. 12-221-3) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లింద్రబలిసంవాద రూపంబున. గాలప్రకారంబు విని 
యుధిష్టిరుండు దేవవ్రతునితోడ. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే మహర్షి జనమేజయునకున్‌= జనమేజయుడనే 
ఆ రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఇంద్రబలి 
సంవాదరూపంబునన్‌= ఇంద్రుడికి బలిచ(క్రవర్తికి జరిగిన సంభాషణ విధానాన్ని అనుసరించి; కాలప్రకారంబు= కాలముయొక్క 
స్వభావాన్ని; విని= ఆలకించి; దేవవ్రతునితోడన్‌= భీష్ముడితో. 

తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనమునీం(ద్రుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు: ఆ విధంగా 
ధర్మరాజు ఇండద్రుడికీ, బలిచక్రవర్తికీ జరిగిన సంవాదపద్దతి ప్రకారం కాలస్వరూపాన్ని గురించి విని భీష్ముడితో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క “ఏమిట రూపగుq బురుషుం । డేమెయిరూపు సెడు? నాకు నెలి(గింపుము తే 
జోమహిత! యనిన నత( డా । భూమిపతికి నిట్టు లనియె భూపప్రవరా! 3 


ప్రతిపదార్థం: తేజోమహిత!= తేజస్సుచేత పూజించబడినవాడా! పురుషుండు= జీవుడు; ఏమిటన్‌= దేనిచేత; రూపగున్‌?= 
వర్షిల్లును?; ఏమెయిన్‌= ఏ విధంగా; రూపు చెడున్‌?= నశించును?; నాకున్‌; ఎజీ/౧ంపుము= ఈ విషయం తెలియజేయుము; 
అనినన్‌= అని అడుగగా; ఓ జనమేజయ మహారాజా!; భూపప్రవరా!= రాజ శ్రేష్టుడవగు; అతండు= ఆ భీష్ముడు; ఆ భూమిపతికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: జీవుడు దేనివలన వృద్ది పొందుతాడు? దేనివలన నశిస్తాడు? తేజోమాన్యుడ వైన ఓ భీష్మా! నా కీవిషయం 
బోధపడేటట్లు చెప్పుము” అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: ఓ జనమేజయమహారాజా! 


వ. _ 'ఇవ్విషయంబునకు నొక్క యితిహాసంబు శ్రీశక్రసంవాదం బనంగలదు. దానిం జెప్పెద నాకర్ణింపుము. 
నారదమునీశ్వరుం డెందును నిజేచ్చంజరియించుచుండి యొక్కనాండు మందాకినికిం జని కృతస్నానుందై. 
4 


ప్రతిపదార్థం: ఈ+విషయంబునకున్‌= ఈ అంశాన్ని స్పష్టం చేయటానికి; శ్రీ శక్రసంవాదంబు= లక్ష్మికి ఇంద్రుడికి జరిగిన 
సంభాషణం; అనన్‌= అనగా; ఒక్క ఇతిహాసంబు= ఒక పూర్వకథ; కలదు= ఉన్నది; దానిన్‌= ఆ కథను; చెప్పెదన్‌= వివరిస్తాను; 
ఆకర్షింపుము= వినుము; నారదమునీశ్యరుండు= నారదమహర్షి, ఎందునున్‌= ఎల్లయెడల; నిజేచ్చన్‌= తన ఇచ్చచొప్పున; 
చరియించుచుండి= తిరుగుచుండి; ఒక్కనాండు= ఒకదినం; మందాకినికిన్‌= ఆకాశగంగానదికి; చని= పోయి; కృతస్నానుండు+ఐ= 
స్నానం చేసినవాడై. 
తాత్సర్యం: ఈ విషయం వివరించటానికి 'శ్రీశక్ర సంవాదం” అనే తొల్లిటికథ ఒకటి ఉన్నది. దానిని చెప్పుతాను 
వినుము. నారదమునీం[దద్రుడు (ప్రతిచోటా తన యిష్టం వచ్చిన విధంగా తిరుగుతూ ఒకనాడు ఆకాశగంగానదికి 
వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి. 
క  ఆనదియం దాచరిత । స్నానుండై నియతినున్న శక్రుం గని య 

చో నయ్యిరువురు సల్లా । పానందము. బొందుచుండ నాకాశమునన్‌. క్‌ 


ప్రతిపదార్థం: ఆ నదియందున్‌= ఆ గంగలో; ఆచరిత స్నానుండు+ఐ= స్నానం చేసినవాడై; నియతిన్‌= నియమంతో; ఉన్న= 
వర్తిల్లిన; శక్రున్‌= ఇంద్రుడిని; కని= చూచి; అచ్చోన్‌(ఆ+చోటన్‌= ఆచోట; ఆ+ఇరువురున్‌= వారిద్దరును; సల్హాప+ఆనందమున్‌= 
సంభాషణం వలన కలిగే సంతోషమును; పొందుచుండన్‌= అనుభవిస్తుండగా; ఆకాశమునన్‌= ఆకాశంలో. 

తాత్సర్యం: ఆ నదిలోనే స్నానం చేసి వ్రతనిష్టతో ఉన్న ఇంద్రుడిని నారదుడు చూచాడు. ఆ పైన, వారిద్దరూ 
అన్యోన్యం మాట్టాడుకొంటూ ఆనందిస్తున్నారు. ఇంతలోనే ఆకాశంలో. 


తే బాలభాను బింబంబు గీడ్పజుచునట్టి । దీప్తి మండలి దోంచె; నద్దేవపతియు 
మునిపతియు( జూచుచుండ గ్రక్కున విమాన | మవతరించి యాసన్నయై యతివ యోర్తు. 6 


ప్రతిపదార్థం: బాలభానుబింబంబున్‌= లేత సూర్యుడి మండలమును; కీద్పలుచునట్టి= తక్కువజేసే; దీప్తిమండలి= కాంతిపుంజం; 
తోయెన్‌= భాసించింది; ఆ+దేవపతియున్‌= ఆ ఇంద్రుడును; మునిపతియున్‌= నారదుడును; చూచుచుండన్‌= చూస్తూ ఉండగానే; 
గ్రక్కునన్‌= వడిగా; విమానము= వ్యోమయానమునుండి; అవతరించి= దిగి; అతివ= (స్త్రీ; ఓర్తు= ఒకతె; ఆసన్నఐ= దగ్గరకువచ్చినదై. 
తాత్సర్యం: అప్పుడే ఉదయించిన సూర్యమండలకాంతిని అతిశయించిన ఒక కాంతిరాళి కనిపించింది. ఇంద్రుడు, 
నారదుడూ చూస్తూ ఉండగానే ఒక వనిత విమానంనుండి దిగి వారిదగ్గరకు వచ్చి. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 681 


క పురుహూతున కభిముఖి యై । కరములు మోడ్డుటయు, నతండు గారవమున 'నె 
వ్వర వబ్దానన! యెచటికి । నరిగెద, వెందుండి రాక?” యనియె నరేంద్రా! 7 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; పురుహూతునికిన్‌= ఇంద్రుడికి; అభిముఖిఐ= ఎదురుగా నిల్చినదై; కరములు= చేతులు; 
మోడ్చుటయున్‌= చేర్చి నమస్కరించగా; అతండు= ఆ ఇంద్రుడు; గారవమునన్‌= ఆదరముతో; అబ్దానన!= పద్మముఖీ!; ఎవ్వరవు= 
నీవు ఎవతెవు?; ఎచటికిన్‌= ఏ చోటికి; అరిగెదవు?= వెళ్ళుతావు?; ఎందుండి= ఎచటనుండి; రాక= వచ్చావు?; అనియెన్‌= 
అని అడిగాడు. 


తాత్సర్యం: రాజా! ఇంద్రుడికి ఎదురుగా నిల్చి, ఆమె చేతులు మోడ్చి నమస్కరించింది. అతడు ప్రీతితో ఆమెను 
చూచి 'కమలముఖీ! నీ వెవరవు? ఎక్కడికి పోతున్నావు? ఎక్కడినుండి వచ్చావు? అని (ప్రశ్నించాడు. 


సీ. అనవుడు నద్దేవి యాదరభరిత యై । 'బాలార్మబోధిత పద్మజాత 
యైనట్టిదాన; శ్రీయన లక్షినా భూతి | యనంగ వెలుంగుదు ననఘ! యేను 
స్వాహాస్వధామతి శ్రద్ధాధృతిస్తృతి । మేధల దనుజుల మెచ్చి వారి 
కడనుండి మెచ్చ కిప్పుడు నీకడకు నేంగు । దెంచితి' ననిన నద్దివిజనాథు( 


తే. _ 'డేమికారణమున మెచ్చి? తేకతమున । మెచ్చవైతి దానవుల? నీ మెచ్చుచొప్పు 
మాకు నెటి(గింపు' మనిన నమ్మాననీయ । వాక్య యిట్లని చెప్పె నవ్వాసవునకు. 8 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అత డట్టనగా; ఆ+దేవి= ఆ దివ్య(స్తీ; ఆదరభరిత+ఐ= (ప్రీతితో నిండినదై; అనఘ!= పాపరహితుడా!; 
ఏను= నేను; బాలార్క= లేతసూర్యుడిచేత; బోధిత=వికసింపచేయబడిన; పద్మ= పద్మమునుండి; జాత ఐనట్టిదానన్‌= 
పుట్టినదానను; శ్రీ యనన్‌= 'శ్రీ' అనియు; లక్ష్మినాన్‌= “లక్ష్మి అనియు; భూతి అనంగన్‌= “భూతి” అనియు; వెలుంగుదున్‌= 
ప్రకాశిస్తాను; స్వాహా, స్వధా, మతి, (శ్రద్ద, ధృతి, స్మృతి, మేధ - అనే గుణాలచేత; దనుజులన్‌= రాక్షసులను; మెచ్చి= అభినందించి; 
వారికడన్‌= వారివద్ద; ఉండి= నివసించి; ఇప్పుడు= ఈ సమయమున; మెచ్చక= వారిని సమ్మతించక; నీ కడకున్‌= నీ సమీపానికి; 
ఏంగుదెంచితిన్‌= వచ్చాను; అనినన్‌= అనగా; ఆ+దివిజనాథుండు= ఆ దేవేంద్రుడు; దానవులన్‌= రాక్షసులను; ఏమి కారణమునన్‌= 
ఏ హేతువుచేత; మెచ్చితి(వి)?= పూర్వం సమ్మతించావు?; ఏకతమునన్‌= ఏ కారణంచేత; మెచ్చవైతివి= (ఇప్పుడు) 
సమ్మతించవైతివి?; నీ మెచ్చు చొప్పున్‌= నీవు అభినందించే విధానాన్ని; మాకున్‌+ఎటి.(గింపుము= మాకు తెలియజేయుము; 
అనినన్‌= అని అడుగగా; ఆ+మాననీయవాక్య= గౌరవించదగిన మాటలుగల ఆ దేవి; ఆ+వాసవునకున్‌= ఆ ఇంద్రుడికి; ఇట్టు+అని= 
ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పింది. 

తాత్సర్యం: ఇంద్రుడు అట్టా అడిగేసరికి ఆ దేవి మిక్కిలి ఆదరంతో 'పాపరహితుడ వైన ఓ ఇంద్రా! నేను 
బాలసూర్యుడి కిరణస్పర్శతో వికసించిన తామరపూవునుండి పుట్టినదాన్ని. “క్రీ”, “లక్ష్మి, “భూతి” అనే పేర్లతో 
ప్రకాశిస్తూ ఉంటాను. పూర్వం నేను “స్వాహా, స్వధా, మతి, శ్రద్ద, ధృతి, స్మృతి, మేధ అనే గుణా లుండటంవలన 
రక్కసులను మెచ్చుకొని వారి వద్ద ఉండేదాన్ని. ఇప్పుడు వారిని మెచ్చక నీ చెంతకు వచ్చాను” అని చెప్పింది. 
అది విని ఇంద్రుడు “పూర్వం ఎందువలన రాక్షసులను మెచ్చుకొన్నావు? ఇప్పుడు ఏ కారణాన మెచ్చకుండా ఉన్నావు? 
నీ మెప్పు పొందాలంటే ఎట్టా ఉండాలో మాకు చెప్పుము" అని అడిగాడు. అందుకు గౌరవించదగిన పద్దతిలో 
మాటలాడే ఆ దేవి ఇంద్రుడితో ఇట్లా అన్నది: 


విశేషం: స్వాహా, స్వధా” అనే శబ్దాలు దేవతలకు హవిస్సు అర్సించేటప్పుడు వాడబడతాయి. ఇవి ఇక్కడ యాగాలు చేసే స్వభావాన్ని 
సూచిస్తాయి. 'మతి' మొదలైన శబ్దాలు బుద్దినీ, (శ్రద్ధనూ, ధైర్యాన్నీ, స్మరణశక్తినీ, ప్రజ్ఞనూ (క్రమంగా నిర్దేశిస్తున్నాయి. “స్వాహా” 
మొదలైన గుణాలు లక్ష్మికి ప్రతిరూపాలైన దేవతలు, అవి ఉన్నచోట లక్ష్మి ఉంటుంది. (చూడు. సంస్కృతభారతం - శాన్తి - 
అధ్యా. 228- శో॥122, 23, 82-84). 


క. “దానాధ్యయనాతిథిస । మ్మానాది విశిష్ట గుణసమగ్రత కలిమిన్‌ 
దానవుల నియ్యకొంటిని; । వాని విడిచి గర్వు లగుట వారి విడిచితిన్‌. 9 


ప్రతిపదార్థం: దాన= ఈవి; అధ్యయన= స్వాధ్యాయం; అతిథిసమ్మాన= అతిథులను పూజించటం; ఆది= మొదలైన; విళిష్ట= 
శ్రేష్టమైన; గుణ= గుణాలయొక్క; సమ(గ్రత= పూర్ణత్వం; కలిమిన్‌= కలిగిఉండటంచేత; దానవులన్‌= రాక్షసులను; ఇయ్యకొంటిని= 
అంగీకరించాను; వానిన్‌= ఆ గుణాలను; విడిచి= వదలి; గర్వులు= గర్వంకలవారు; అగుటన్‌= అగుటచేత; వారిన్‌= ఆ రాక్షసులను; 
విడిచితిన్‌= వదలాను. 


తాత్సర్యం: 'పూర్వం రాక్షసులు దానం, అధ్యయనం, అతిథిపూజనం మొదలైన సద్గుణాలు నిండుగా కలిగి 
ఉండేవారు. అందువలన వారిని అప్పుడు అంగీకరించాను. ఇప్పుడు వారు ఆ గుణాలు వదలిపెట్టి గర్వం 
వహించారు. అందుచేత వారిని వదలిపెట్టాను. 


వ. సత్యధర్మపరుండ వగుటంజేసి నీపాల వసియింప రుచివుట్టి వచ్చితి నని చెప్పి వెండియు. 10 


ప్రతిపదార్థం: సత్యధర్మపరుండవు= (నీవు) సత్యమునందు; ధర్మమునందు ఆసక్తి కలవాడవు; అగుటన్‌+చేసి= అయిన కారణం 
చేత; నీపాలన్‌= నీ యొద్ద; వసియింపన్‌= నివసించటానికి; రుచి= ఆసక్తి; పుట్టి= కలిగి; వచ్చితిన్‌= అరుదెంచాను; అని చెప్పి= 
అని వచించి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: నీవు సత్యంలోనూ, ధర్మంలోనూ ఆసక్తి కలిగి ఉన్నావు. అందువలన నీవద్ద నివసించాలన్న కోరిక 
నాకు కలిగింది. అందుకై వచ్చా'నని లక్ష్మి చెప్పింది. మరల (ఇట్లా పలికింది). 


సీ. గురుభక్తి నిరతులు, సురపితృపూజన । పరులును, సత్యసంభాషణులును, 
దానశీలురుం బరధన పరదార ప । రాజ్ముఖచిత్తులు, బ్రాహ్మణ ప్రి 
యులు, దివానిద్రా వియుక్తులు, వృద్ధదు । ర్టల దీన యోషితపారతులును, 
శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు । నేను మెచ్చు జనంబు; లిట్లుగాక 


తే. ధర్మ మెడలి, కామంబు క్రోధంబు(జాలC । గలిగి, గర్వులై బలియు భైక్షంబు నిడక 
పరుష వాక్కుల. గ్రూరంపుం జరితములను । మిగిలి వర్తించువారు నా మెచ్చు గారు. 11 


ప్రతిపదార్థం: గురుభక్తి నిరతులు= ఆచార్యులయందు భక్తిగలవారు; సురపితృ పూజన పరులును= దేవతలను, పితరులను 
పూబించటంలో ఆసక్తికలవారు; సత్యసంభాషణులును= సత్యమైన మాటలుకలవారును; దానశీలురు= దానం స్వభావంగా 
కలవారు; పరధన= ఇతరుల ధనమునందును; పరదార= ఇతరుల కళత్రములందును; పరాజ్ముఖ= విముఖమైన; చిత్తులు= 
మనస్సుకలవారు; బ్రాహ్మణప్రియులున్‌= ద్విజాలయందు (ప్రీతికలవారును; దివానిద్రా వియుక్తులు= పగటివేళ నిద్రించనివారు; 
వృద్ద= ముసలివారు; దుర్చల= బలహీనులు; దీన= దైన్యముగలవారు; యోషిత్‌= (స్త్రీలు - వీరిపట్ల; కృపారతులును= దయ 
గలవారును; శౌచులు= బాహ్యమున; ఆభ్యంతరమున శుచిపాటించువారు; అతిథిభోజనళిష్టభోజులున్‌= అతిథులు భుజించగా 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 683 


మిగిలిన అన్నంతినేవారును; ఏను= నేను; మెచ్చు= అభినందించే; జనంబులు= (ప్రజలు; ఇట్టుగాక= ఈ రీతిగా ఉండక; 
ధర్మము+ఎడన్‌= ధర్మం తప్పి; కామంబు= కోరిక, కోధంబు= కోపం; చాలన్‌= మిక్కిలిగా; కలిగి= వహించి; గర్వులు+ఐ= 
గర్వం కలవారై; బలియున్‌= పూజార్హమైన కానుకయు; బైక్షంబు= భిక్షాన్నం; ఇడక= పెట్టక; పరుషవాక్కులన్‌= కఠినమైన 
మాటలచేత; క్రూరంపు. జరితములను= (క్రూరమైన నడవడికలచేతను; మిగిలి= అతిశయించి; వర్తించువారు= మెలగేవారు; 
నా మెచ్చు గారు= నేను మెచ్చేవారు కారు. 
తాత్సర్యం: గురువుల పట్ల భక్తిచూపేవారు, దేవతలను, పితృదేవతలను పూజించేవారు, సత్యం పలికేవారు, దానం 
చేసేవారు, ఇతరులకు చెందిన ధనం, స్త్రీల పట్ల కోరికలేక విముఖంగా ఉండేవారు, విఫ్రులపై ప్రీతి కలిగినవారు, 
పగటిపూట నిద్రించనివారు, వృద్దులయందూ, బలహీనులయందూ, దీనులయందూ, స్రీలయందూ దయచూపేవారూ, 
బాహ్యంగానూ ఆంతరంగికంగానూ శౌచం పాటించేవారూ, అతిథులై వచ్చినవారు భుజించగా మిగిలినదానిని 
మాత్రమే భుజించేవారూ అయిన జనులను నేను మెచ్చుకొంటాను. అట్టా కాకుండా ధర్మహీనులై, కామ(క్రోధాలు 
ఎక్కువగా కలిగి, గర్వంతో కూడినవారై, పూజార్హమైన కానుకగాని, భీక్షగాని పెట్టకుండా కఠినమైన మాటలు 
మాట్లాడుతూ, మిక్కిలి క్రూరమైన (ప్రవర్తన కలిగి చరించేవారిని నేను మెచ్చను. 
విశేషం: సృష్టిలో ప్రాణివర్గం దైవసంపద కలదనీ, అసురసంపద కలదనీ రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఇంద్రుడితో 
దైవసంపద గలవారు తనకు ఇష్టులనీ, అసురప్రవృత్తిగలవారిని తాను ఇష్టపడననీ చెప్పింది. దేవాసురసంపదల వివరణ భగవద్గీతలోని 
పదునారవ అధ్యాయంలో విపులంగా నిరూపించబడి ఉన్నది. 
క. _ బుద్దియు ధృతియును నీతియు । శ్రద్దయు సన్నతియు క్షమయు శాంతియు ననంగా 

వృద్ధశ్రవ! యేడ్వురు మ । ద్వృద్ది ప్రదదేవతలు శ్రుతిస్టృతికథితల్‌. 12 
ప్రతిపదార్థం: వృద్ద శ్రవ= ఇంద్రా!; బుద్దియున్‌= బుద్ది, ధృతియున్‌= ధృతి; నీతియున్‌= నీతి; శ్రద్దయున్‌= (శ్రద్ధ్దయు; సన్నతియున్‌= 
సన్నతియు; క్షమయున్‌= క్షమయు; శాంతియున్‌= శాంతియు; అనగాన్‌= అని ప్రసిద్దికెక్కిన; ఏడ్వురు= ఏడుమంది; (శ్రుతి స్మృతి 
కథితల్‌= (శుతులలోనూ సృతులలోనూ చెప్పబడినవారు; మద్దృద్ది ప్రదదేవతలు= నాకు వృద్ది నిచ్చే దేవతలున్నారు. 
తాత్సర్యం: అమరేంద్రా! వేదాలలోనూ, సృతులలోనూ చెప్పబడిన ఏడుమంది దేవతలు నాకు వృద్ది కల్గించేవారు. 
వారు బుద్ది, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ, శాంతి అని వ్యవహరించబడుతున్నారు. (బుద్ది మొదలైన గుణాలున్న 
వారి వద్ద లక్ష్మి వృద్ది బొందుతుందని తాత్పర్యం). 
క అష్టమి యగు దేవత నేం; గష్టాత్మత యసురులందు. గని విడిచితి మ 

త్తుష్టికరచరితు లగుటం ద్రి । విష్టప సదుల కడ నిలిచి వెలసెద ననినన్‌. 13 
ప్రతిపదార్థం: నేన్‌= నేను; అష్టమిఅగు= ఎనిమిదవ దైన; దేవతన్‌= దేవతను; అసురులందున్‌= రాక్షసులందు; కష్టాత్మత= 
దుష్టస్వభావమును; కని= చూచి; విడిచితిన్‌= వారిని వదలిపెట్టాను; మత్తుష్టికర= నాకు సంతసం కలిగించే; చరితులు= (ప్రవర్తన 
కలవారు; అగుటన్‌= కావటంవలన; (త్రివిష్టపసదుల కడన్‌= దేవతలచెంత; నిలిచి= నిలబడి; వెలసెదన్‌= ప్రకాళిస్తాను; అనినన్‌= 
అని చెప్పగా. 
తాత్పర్యం: నేను ఎనిమిదవ దేవతను. రాక్షసులలో దుష్ట్రస్వభావాన్ని చూచి వారిని వదలిపెట్టాను. నాకు సంతోషం 
కలిగించే విధంగా (ప్రవర్తించేవారు కావటం వలన దేవతలచెంత నిలబడి (ప్రకాశిస్తాను' అని చెప్పగా. 
క. అభినందించిరి దేవ । ప్రభుండును నారదుండు నపుడు పవనంబును సౌ 

రభసుఖ సంస్పర్శంబుల । నభిరామం బగుచు వీచె నల్లన యచటన్‌. 14 


ప్రతిపదార్థం: దేవప్రభుండునున్‌= ఇం|ద్రుడున్నూ; నారదుండున్‌= నాదరమునీంద్రుడున్నూ; అభినందించిరి= (లక్ష్మిని) 
మెచ్చుకొన్నారు; అచటన్‌= ఆచోట; అప్పుడు= ఆ సమయంలో; పవనంబునున్‌= గాలికూడా; సౌరభ= పరిమళంచేత; సుఖ 
సంస్పర్శంబులన్‌= సుఖావహమైన స్పర్శచేత అభిరామంబు= మనోహరం; అగుచున్‌= అవుతూ; అల్లన= మెల్లగా; వీచెన్‌= 
(ప్రసరించింది. 
తాత్పర్యం: లక్ష్మి చెప్పిన మాటలు విని ఇంద్రుడూ, నారదుడూ, ఆమెను మెచ్చుకొన్నారు. ఆ సందర్భంలో అక్కడ 
గాలి కూడా సువాసనతోనూ, సుఖావహమైన స్పర్శతోనూ కూడి మనోహరమై మెల్లగా వీచింది. 
ఆ. కురిసె. బుష్పవృష్టి, మొరసె గీర్వాణ దుం । దుభులు, సిరి వరింప నభినవోజ్జ్వ 

లత్వమొంది దివిజులకు నేత్రపర్వమై । పొలిచి యింద్రు€ డాత్మపురికి నరిగె. 15 
ప్రతిపదార్థం: పుష్పవృష్టి= పూలవాన; కురిసెన్‌= కురిసింది; గీర్వాణదుందుభులు= దేవతల భేరులు; మొరసెన్‌= శబ్దించాయి; 
సిరి= లక్ష్మి; వరింపన్‌= వరించేసరికి; అభినవ+ఉజ్ఞ్యలత్వము= నూతనమైన ప్రకాశమానత్యాన్ని; ఒంది= పొంది; దివిజులకున్‌= 
దేవతలకు; నేత్రపర్వము+ఐ= కనులపండువై; పొలిచి= భాసించి; ఇంద్రుండు= దేవేంద్రుడు; ఆత్మపురికిన్‌= తన నగరానికి; 
అరిగెన్‌= పోయాడు. 
తాత్పర్యం: పిదప పూలవాన కురిసింది. దేవతల నగారామోతలు వ్యాపించాయి. లక్ష్మి తనను వరించగానే నూతన 
ప్రకాశం పొంది దేవతలకు కన్నులపండువై ఇంద్రుడు తన పట్టణమైన అమరావతికి వెళ్ళాడు. 


క శతమఖకమలావాసా । ప్రతిమ సమాగమ విశేష బహుమత మగు నీ 

యితిహాసము శ్రుతమైన( బ । రితమైనను నెజియ సంఘటించును లక్ష్మిన్‌. 16 
ప్రతిపదార్థం: శతమఖ= ఇంద్రుడియొక్క; కమల+ఆవాస= లక్ష్మీదేవియొక్కయు; అ(ప్రతిమ= సాటిలేని; సమాగమ విశేష= 
విశిష్టమైన కలయికచేత; బహుమతము= మిక్కిలి సమ్మానితం; అగు= అవుతున్న; ఈ ఇతిహాసము= ఈ కథ; (శ్రుతము+ఐనన్‌= 
వినబడినదైననూ; పఠితము+ఐననున్‌= చదువబడినదైననూ; నెజయన్‌= విసృతముగా; లక్ష్మిన్‌= సిరిని; సంఘటించును=కలిగిస్తుంది. 
తాత్పర్యం: సాటిలేనిదీ, విశిష్టమైనదీ అయిన ఇం(ద్రలక్ష్మి సమాగమంవలన ఈ కథ మిక్కిలిగా సంభావించ 
బడుతున్నది. దీనిని విన్నా, చదివినా సంపద సమృద్దిగా లభిస్తుంది. 
క ఇందుల తాత్పర్యము నీ । డెందము నొందించి యతిదృఢీకృతశీలా 

స్పందితుండ వగుము; తిరమై | యిందిర నీకడ వసించు నిభపురనాథా!' 17 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినాపట్టణానికి ప్రభుడవైన ఓ ధర్మరాజా!; ఇందుల= ఇందులోని; తాత్సర్యమున్‌= భావమును; 
నీ డెందమున్‌= నీ హృదయాన్ని; ఒందించి= పొందించి; అతిదృఢీకృత= మిక్కిలి గట్టిపరచబడిన; శీల= సత్స్వభావంచేత; 
అస్పందితుండవు= చలనం లేనివాడవు; అగుము= కమ్ము; ఇందిర= లక్ష్మి; తిరమై= స్థిరమై; నీకడన్‌= నీ చెంత; వసించున్‌= 
నివసిస్తుంది. 
తాత్సర్యం: ధర్మరాజా! ఈ ఇతిహాసంలోని రహస్యాన్ని నీ హృదయంలో పదిలపరచుకొమ్ము. తద్దారా దృఢమైన 
శీలంతో చలనం లేని వాడవు కమ్ము. అట్లా చేస్తే లక్ష్మి స్థిరంగా నీవద్ద నిలిచిపోతుంది”. 

౧ = థి (స) 

క, అనిన విని ధర్మజు(డు శాం । తనవునితో జనుల కెవ్విధము నాచారం 

బున నెట్టిపాటి శీలం । బున నే విద్యను మహాత్మ! ముక్తి దొరకొనున్‌. 18 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 685 


ప్రతిపదార్హం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ధర్మజుండు= ధర్మరాజు; శాంతనవునితోన్‌= భీష్ముడితో; మహాత్మ!= 
మహానుభావా!; జనులకున్‌= (ప్రజలకు; ఏ+విధము+ఆచారంబునన్‌= ఏ విధమైన ఆచారంతో; ఎట్టిపాటిశీలంబునన్‌= ఏ రకమైన 
స్వభావంతో; ఏ విద్యనున్‌= ఏ రకమైన విద్యచేత; ముక్తి= మోక్షం; దొరకొనున్‌= లభిస్తుంది. 


తాత్సర్యం: భీష్ముడు ఆ రీతిగా చెప్పగా విని ధర్మరాజు ఆయనతో ఇట్లా అన్నాడు: “మహాత్మా! ప్రజలకు ఏ 
రకమైన ఆచారంవలన, ఏ విధమైన శీలం వలన, ఏ చదువు వలన ముక్తి దొరుకుతుంది?” 


క అనవుడు నతనికి నతం డి । ట్లను 'విను మితిహాస మొకటి యది నీ ప్రశ్నం 
బున కుత్తర మగు; నేర్చడ । వినిపించెద గాఢతర వివేక నిరూఢా! 19 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతనికిన్‌= ధర్మరాజుకు; అతండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
గాఢతర వివేకనిరూఢా!= దృఢమైన వివేకంచేత ప్రసిద్ధ్దమైనవాడా!; ఇతిహాసము+ఒకటి= ఒక పూర్వకథ; వినుము= ఆలకించుము; 
అది= ఆ కథ; నీ (ప్రశ్ళంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరము+అగున్‌= సమాధానం అవుతుంది; ఏర్పడన్‌= స్పష్టమయ్యే విధంగా; 
వినిపించెదన్‌= ఆలకింపజేస్తాను. 


తాత్పర్యం: ధర్మరాజు అట్టా అనేసరికి, భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: 'దృఢవివేకం వలన ప్రసిద్దుడవైనవాడా! 
ఒక పూర్వకథ వినుము. అది నీ ప్రశ్నకు తగిన సమాధాన మవుతుంది. దాన్ని వినిపిస్తాను. 


దేనల జైగీషన్య సంవాద ప్రకారము (సం. 12-222-34) 


వ. _ అసితుం డగు దేవలుండు జైగీషవ్యుం డను సంయమితోడ 'నీవృత్తం బెటింగి కొనవలయు నెటింగింపవే!? 
యనిన నమ్మహాత్ముం డమ్మునివరున కిట్లనియె. 20 


ప్రతిపదార్థం: అసితుండగు దేవలుండు= అసితుడనే పేరుగల దేవలముని; జైగీషవ్యుండు అను సంయమితోడన్‌= జైగీషవ్యుడు 
అనే మునితో; నీ వృత్తంబు= నీ వర్తనాన్ని; ఎణింగికొనవలయున్‌= తెలిసికొనాలి; ఎజింగింపవే= తెలియజేయుమా; అనినన్‌= 
అనగా; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఆ+మునివరునకున్‌= ఆ ముని(శ్రేష్టునకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్పర్యం: పూర్వం అసితుండనే పేరుగలడైన దేవలముని జైగీషవ్యుడనే మునిని ఇప్పుడు నీ వృత్తాంతాన్ని 
తెలిసికొనాలని అడిగాడు. అప్పు డా జైగీషవ్యు డతడితో ఇట్లా అన్నాడు: 


ఆ.  “శాంతిమంతు లైన సౌమ్యుల కెయ్యది । నిష్ట దానియందు నిరతిశయ స 
మాదరంబు గలదు నాదుచిత్తంబున । వినుము తద్విధంబు విస్తరింతు. 21 


ప్రతిపదార్థం: శాంతిమంతులు+ఐన= శాంతిగలవారగు; సౌమ్యులకున్‌= ప్రియమైన దర్శనం కలవారికి; ఏ+అది= ఏది; నిష్ట= 
ఆచరింపదగిన ధర్మమో; దానిఅందున్‌= ఆ ధర్మమునందు; నాదు చిత్తంబునన్‌= నా హృదయంలో; నిరతిశయ సమాదరంబు= 
అత్యధికమైన (ప్రీతి; కలదు= ఉన్నది; తద్విధంబున్‌= ఆ ధర్మ(ప్రకారాన్ని; విస్తరింతున్‌= వివరించి చెప్పుతాను; వినుము= 
ఆలకించుము. 


తాత్సర్యం: “శాంతిసంపన్నులై ప్రియదర్శనులైన వారికి ఏది పాటింపదగిన ధర్మంగా ఉన్నదో, ఆ ధర్మంపట్ల నా 
చిత్తం ఎనలేని ప్రీతి కలిగి ఉన్నది. ఆ ధర్మవిధాన మెట్టాంటిదో వివరిస్తాను వినుము. 


క  వినుతించిన నిందించిన | ననఘా! మనమున. బ్రియంబు నప్రియమును లే 
కునికియు వ్రేసిన నైనను । గనలు వొడమమియు. బ్రబుద్దగణ్యగుణంబుల్‌. 22 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; వినుతించినన్‌= పొగడినా; నిందించినన్‌= తెగడినా; మనంబునన్‌= చిత్తంలో; 
'ప్రియంబున్‌= ప్రీతియు; అప్రియమునున్‌= అపీతియు; లేకునికియున్‌= లేకుండా ఉండటమున్నూ; |వ్రేసినన్‌+ఐనను= (ఒకరు 
తనను) కొట్టినప్పటికినీ; కనలు= కోపం; పొడమమియున్‌= కలగకుండా ఉండటమున్నూ; (ప్రబుద్ద= జ్ఞానంకల వారియొక్క; గణ్య= 
గణించదగిన; గుణంబుల్‌= గుణాలుగా ఉన్నవి. 


తాత్సర్యం: కిల్బిషంలేని ధర్మరాజా! ఇతరులు తనను పొగడవచ్చును, లేదా తెగడవచ్చును. అట్లా చేసినా చిత్తంలో 


పీతిగానీ, అప్రీతిగానీ లేకుండా ఉండటం, అట్టాగే పరులు తనను కొట్టినా కోపం లేకుండా ఉండటం, జ్ఞానులైనవారి 
ఎన్నదగిన గుణాలుగా ఉన్నాయి. 


విశేషం: మానావమానాలు, స్తుతినిందలు కల్గినప్పుడు సామాన్యులు పొంగిపోవటమో, లేక (క్రుంగిపోవటమో జరుగుతూ ఉంటుంది. 
తన్నుకొట్టినవారిని తిరిగి కొట్టాలనిపిస్తుంది. కాని స్థిత ప్రజ్ఞులైనవారు స్తుతి నిందలను సమానంగా భావిస్తారు. వారు త్రిగుణాలకు 
అతీతంగా ఉంటారు. కాబట్టి తనకు అపకారం చేసినవారికి ప్రతీకారం చేయాలని అనుకోరు. 
ఆ. ఒకటిగోరి దాని కుల్లంబు గందంగ । జాలి. బడమి, యేమి సంభవించె 

నేని దాన దృప్తి నూనుట దప్పిన । పనికి వగవ కునికి భవ్యగుణము. 23 
ప్రతిపదార్థం: ఒకటి= ఒక వస్తువును; కోరి= అభిలషించి; దానికిన్‌= ఆ వస్తువుకొరకై; ఉల్లంబు= హృదయము; కందంగన్‌= 
తపించగా; జాలిన్‌+పడమి= విచారం పొందకుండా ఉండటం; ఏమి సంభవించెనేనిన్‌= ఏమి జరిగినా; దానన్‌= ఆ జరిగినదానివలన; 
తృప్తిన్‌ ఊనుట= తృప్తినొందటం; తప్పినపనికిన్‌= తప్పిపోయిన కార్యానికి; వగవక+ఉనికి= చింతించకుండా వుండటం; 
భవ్యగుణము= శ్రేష్టమైన గుణం. 
తాత్సర్యం: ఏదో ఒక వస్తువును కోరుకొని అది లభించకపోవటం వలన హృదయతాపానికి గురి అయి 
విచారించరాదు. తనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానివలన తృప్తినొందాలి. తాను అనుకొన్నట్లు ఒక పని 
జరగలేదని చింతించకూడదు. ఇవే మేలైన గుణాలు. 


క. హర్షంబును మానయబున। మర్షము నపరాధమును సమదభావము ను 
తృర్షాపకర్ష చింతలు । నార్షసమాచారమున నిరస్తగుణంబుల్‌. 24 
ప్రతిపదార్థం: హర్షంబును= సంతోషమూ; మానంబున్‌= అభిమానమూ; ఆమర్షమున్‌= అసహనమూ; అపరాధమును= తప్పిదమూ; 


సమదభావము= మదంతో గూడి ఉండటమూ; ఉత్కర్షఅపకర్ష చింతలు= ఎక్కువ, తక్కువతనాలను గూర్చిన విచారాలూ; 
ఆర్షసమాచారమునన్‌= బుషులకు చెందిన సమీచీనమైన ఆచారమునందు; నిరస్తగుణంబుల్‌= నిరసించబడిన గుణాలు అవుతున్నాయి. 


తాత్సర్యం: సంతోషం, అభిమానం, అసహనం, అపరాధం, మదించటం, తన గొప్పతనాన్ని గూర్చిగాని, లేక 
తక్కువతనాన్ని గూర్చిగాని చింతిస్తూ ఉండటమనేవి బుషులు విధించిన సదాచార పద్దతిలో నిరసించబడిన 
గుణాలుగా ఉన్నాయి. 


క. అవమానమునకు( దృప్తుం । డవు నమృతము ద్రావినట్ల యంచితసమ్మా 
నవిధికి నుద్వేగము. బొం । దు విషంబున. బోలె శమరతుండు మునినాథా! 25 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 687 


ప్రతిపదార్దం: మునినాథా!= ముని శ్రేష్టా!; శమరతు(డు= అంతరింద్రియని[గ్రహమునందు తత్సరుడైనవాడు; అవమానమునకున్‌= 
(తనకు జరిగే) అవమానంతో కూడిన కార్యానికి; అమృతము+(త్రావినట్టు+అ= సుధ నాస్వాదించినట్టే; తృప్తుండు+అవున్‌= 
తృప్తిపొందినవాడు జౌతాడు; అంచిత= పూజితమైన; సమ్మానవిధికిన్‌= సత్కారంతో గూడిన పనికి; విషంబునన్‌+పోలెన్‌= 
విషంచేతవలె; ఉద్వేగమున్‌+పొందున్‌= వ్యాకులత్యాన్ని పొందుతాడు. 

తాత్పర్యం: మునిశ్రేష్టా! అంతరింద్రియ నిగ్రహంకలవాడు తనకు అవమానం జరిగితే అమృతం (త్రాగినట్టుగా 
తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం (త్రాగినప్పుడు పొందినట్టు కలతను పొందుతాడు. సమ్మానం కావాలని 
కోరడు. అవమానం జరిగితే కలత చెంద డని తాత్సర్యం. 


క చుట్టము పగ యను భేదం । బెట్టిజనులవలనం దగుల దెల్లప్పుడు నె 

ప్పట్టున నద్దానను మది(। బుట్టదు సంతోష హాని బుద్దాత్మునకున్‌. 26 
ప్రతిపదార్థం: బుద్దాత్మునకున్‌= ఆత్మజ్ఞుడైనవాడికి; ఎట్టి జనులవలనన్‌= ఏ రకమైన ప్రజలవలనగానీ; ఎల్లప్పుడున్‌= ఏ వేళనైనా; 
చుట్టము= బంధువు; పగ= శత్రువు; అను భేదంబు= అనే భేదబుద్ది; తగులదు= కలుగదు; ఏ+పట్టునన్‌= ఏ పరిస్థితిలో నైనా; 
ఆ+దానను= ఆ భేదబుద్దివలన; మదిన్‌= హృదయంలో; సంతోషహాని= సంతోషానికి చెరుపు; పుట్టదు= సంభవించదు. 
తాత్సర్యం: ఆత్మతత్త్యం తెలిసినవాడికి ఏ విధమైన జనులను చూచినా ఎప్పుడైనా వీరు నావారు, వీరు శత్రువులు 
అనే భేదబుద్ది పుట్టదు. ఆ భేదభావం లేకపోవటం వలన ఏ పరిస్థితిలోనూ ఆయన చిత్తంలో సంతోషం లోపించదు. 


ఆ. ఇంద్రియముల గెల్లి హృదయంబు శాంతిసు । ఖంబు. బొంద నిర్వికార వృత్తి 

యైనవాని పొందు మానితగతి దేవ । తలకు బొంద నరిది ధర్మనిరత!' 27 
ప్రతిపదార్థం: ధర్మనిరత!= ధర్మమునందు+ఆసక్తుడైనవాడా!; ఇంద్రియములన్‌= (శ్రోత్రంమొదలైన ఇంద్రియాలను; గెల్ఫి= 
జయించి; హృదయంబు= చిత్తం; శాంతిసుఖంబున్‌= శాంతివలనగలిగిన సుఖమును; పొందన్‌= చెందగా; నిర్వికారవృత్తి= వికారాలు 
లేని వర్తనముగలవాడు; ఐనవాని పొందు= అయినటువంటి వాడితో కలయిక; మానితగతిన్‌= పూజితమైన రీతిలో; దేవతలకున్‌= 
సురలకు; పొందన్‌+అరిది= పొందటానికి దుర్లభమై ఉన్నది. 
తాత్పర్యం: ధర్మతత్సరుడవైన మునీంద్రా! (్రోత్రాదులైన జ్ఞానేంద్రియాలను, పాదాదులైన కర్మేంద్రియాలను 
జయించిన వాడు హృదయంలో శాంతి పొందుతాడు. శాంతివలన వాడికి శాశ్వతసుఖం కలుగుతుంది. అప్పు 
డతడిలో ఏ విధమైన వికారాలూ కలగవు. అట్లాంటి వాడితో పూజితమైన పద్దతిలో చెలిమి సాధించటం దేవతలకు 
సైతం దుర్లభంగా ఉంటుంది. 
క అని చెప్పె ననుడు€ గుంతీ | తనయాగ్రజు. డాత్మ సమ్మదము( బొంద నదీ 

తనయునితో 'నెవ్వ( డఖిల | జన ప్రియుండు సకలసత్వసమృతు/' దనినన్‌. 28 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌+అనుడున్‌= ఈ రీతిగా చెప్పాడని అనగా; కుంతీతనయ+అ(గ్రజుండు= ధర్మరాజు; ఆత్మ= చిత్తం; 
సమ్మదమున్‌+పొందన్‌= సంతసించగా; నదీతనయునితోన్‌= భీష్ముడితో; అఖిలజనప్రియుండు= సమస్తజనులకు ప్రియమైనవాడు; 
సకలసత్వసమ్మతుండు= సర్వప్రాణులకు ఇష్టమైనవాడు; ఎవ్వండు?= ఎవడు?; అనినన్‌= అని అడుగగా. 

తాత్సర్యం: జైగీషవ్యుడు దేవలుడితో ఈ విధంగా చెప్పా'డని భీష్ము డన్నాడు. అది విని ధర్మరాజు సంతోషించాడు. 
ఆపై భీష్ముడిని “సమస్త జనులకు, సకల (ప్రాణులకు ప్రియమైనవాడు ఎవడు?” అని (ప్రశ్నించగా. 


ఉగ్రసేన శ్రీకృష్ణసంవాద ప్రకారము (సం. 12-223-23) 
వ. అమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లను. “నారదుని విషయంబుగా ఉగ్రసేనునకు( గేశవునకు సంవాదంబు గలిగె; 
నది నీ యడిగిన యర్ధంబు( దేటపటుచు; దాని నాకర్ణింపుము. 29 

ప్రతిపదార్థం: ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఆ+మహీపతికిన్‌= ధర్మరాజునకు; ఇట్టు+ అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
నారదుని విషయంబుగాన్‌= నారదమునికి సంబంధించి; ఉగ్రసేనునకున్‌= ఉగ్రసేను డనబడే యాదవ విభునకు; కేశవునకున్‌= 
కృష్ణుడికి; సంవాదంబు= సంభాషణం; కలిగెన్‌= సంభవించింది; అది= ఆ సంవాదం; నీ అడిగిన= నీవు ప్రశ్నించిన; అర్థంబున్‌= 
విషయాన్ని; తేటపణుచున్‌= స్పష్టం చేస్తుంది; దానిన్‌= ఆ సంవాదాన్ని; ఆకర్లింపుము= వినుము. 

తాత్పర్యం: మహాత్ముడైన భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 'పూర్వం ఉ(గ్లసేనుడికీ, కృష్ణుడికీ నారదుడి 
విషయమై ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదం నీవు అడిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. దానిని వివరిస్తాను. 
వినుము. 


క. నరనాథ! యుగ్రసేనుండు । హరితో నిట్లనియె “జనము లభివర్ణన త 

త్పరు లగుదురు నారదునెడ; | నరయంగ నత డంతవా(డె? యంబుజనాభా!” 30 
ప్రతిపదార్థం: నరనాథ!= ధర్మరాజా!; ఉ(గ్రసేనుండు= ఉగ్రసేనవిభుడు; హరితోన్‌= కృష్ణుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా 
చెప్పాడు; నారదునెడన్‌= నారదుడిపట్ల; జనములు= ప్రజలు; అభివర్లన తత్సరులు= కీర్తించటంలో ఆసక్తికలవారు; అగుదురు= 
అవుతున్నారు అంబుజనాభా!= పద్మం నాభియందు గల కృష్ణా; అరయంగన్‌= ఆలోచించగా; అత(డు= ఆ నారదుడు; 
అంతవా(డె?= అంత గొప్పవాడా? 
తాత్పర్యం: ధర్మరాజా! ఉ(గ్రసేన మహారాజు శ్రీకృష్ణుడిని చూచి “ప్రజలు నారదుడిని ఎంతో ఘనంగా 
ప్రశంసిస్తున్నారు. పద్మనాభా! నిజంగా నారదుడు ఆ ప్రశంసకు తగినంత గొప్పువాడేనా?” అని అడిగాడు. 


వ. అనుటయు నా కృష్ణుం డగ్గురుమతి కిట్లనియె. 31 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; ఆ కృష్ణుండు= ఆ మాధవుడు; ఆ+గురుమతికిన్‌= ఆ దొడ్డబుద్దిగలవాడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: ఉగ్రసేను డట్టా అడిగేసరికి శ్రీకృష్ణుడు మహామతిఅయిన ఆ రాజుతో ఇట్టా అన్నాడు: 


సీ,  'శ్రతము నాచారంబు నతిశయవంతంబు । లెడ నహంకార మొక్కింతయేని 
లేదు, శీలము గడు లెస్స, వేషము నిర్వి । కారం, బమత్సర గర్వమదుండు, 
జననంబు( దపము దేజంబును బుద్దియు | వినయంబు నయమును విశ్రుతములు, 
ధైర్యంబు వచనమాధుర్యంబు శార్యదై । న్య క్రోధలోభ నిరాసకత్వ 


ఆ. మోజ యతనియందు నైజంబు; లీర్ష్యయు । నుద్ధతియు నసూయయును నవజ్ఞ 
యును నెటుంగ( డట్టి మునివరు నారదు । నఖిలజనులు( బొగడు టరుదె యధిప! 32 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అతనిఅందున్‌= ఆ నారదుడియందు; (శ్రుతమున్‌= విద్యయు; ఆచారంబున్‌= స(త్రవర్తనమూ; 
అతిశయవంతంబులు= ఆధిక్యం కలిగి ఉన్నాయి; ఎడన్‌= హృదయంలో; అహంకారము= గర్వం; ఒక్కింత ఏనిన్‌= లేశమైనా; 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 689 


లేదు= ఉన్నది కాదు; శీలము= స్వభావం; కడున్‌= మిక్కిలి; లెస్స= మేలైనది; వేషము= వస్రాద్యలంకారం; నిర్వికారంబు= 
వికారం లేనిది; అమత్సరగర్వమదు(డు= (అతడు) మాత్సర్యం, గర్వం, మదం లేనివాడు; జననంబు= పుట్టుకా; తపము= తపస్సూ; 
తేజంబును= ప్రకాశమూ; బుద్దియున్‌= మతీ; వినయంబున్‌= అడకువా; నయమును= నీతీ; విశ్రతములు= ప్రసిద్దములు; 
ధైర్యంబు= ధీరత్వం; వచనమాధుర్యంబు= మాటలలోని మధురత్వము; శాఠ్యదైన్య క్రోధ లోభ నిరాసకత్వము= శఠత్వం, దీనత్వం, 
కోపం, పిసినితనం అను దోషములను నిరసించు స్వభావమును; ఓజ= ఉత్సాహము; అతనియందున్‌= ఆ నారదునిలో; 
నైజంబులు= స్వభావసిద్దములు; ఈర్ష్యయున్‌= ఓర్వలేనితనము; ఉద్దతియున్‌= గర్వం; అసూయయునున్‌= గుణాలపై దోషదృష్టి 
అవజ్ఞయునున్‌= తెగడికయు; ఎజుంగండు= తెలియనివాడు; అట్టిమునివరున్‌= అట్లాంటి మునిశ్రేష్టుడైన; నారదున్‌= 
నారదమునిం(ద్రుడిని; అఖిలజనులు= సమస్తప్రజలు; పొగడుట= స్తుతించుట; అరుదె?= అబ్బురమా? 


తాత్సర్యం: 'రాజా! నారదునిలో శాస్త్రజ్ఞానం, సదాచారం అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో ఇసుమంతైనా 
అహంకారం లేదు. అతడి శీలం చక్కనిది. వేషంలో ఏ విధమైన వికారమూ లేదు. అతడిలో మాత్సర్యం, గర్వం, 
మదం అనే దుర్గుణాలు లేవు. అతని పుట్టుక, తపస్సు, తేజస్సు, బుద్ది, వినయం, నీతి చాలా ప్రసిద్ది పొందాయి. 
అతడు ధీరత్వం, మధురమైన మాటలు కలవాడు. శఠత్వం, దీనత్వం, కోపం, లోభం - అనే దుర్గుణాలను అతడు 
ఈసడించుకొంటాడు. అతడికి ఈర్ష్య, గర్వం, అసూయ, తిరస్కారభావం - అనేవి తెలియవు. అట్లాంటి 
మునిశ్రేష్ణుడైన నారదుడిని జనులు కీర్తించటంలో ఆశ్చర్య మేమున్నది?” 


వ. అని చెప్పె నగ్గుణంబు లఖిల ప్రియకరంబులు, సకల సత్వ సమ్మతంబు' లనిన విని ధర్శతనయుండు శంతను 
తనయుతో. 'గాలావయవ ప్రకారంబులును, యుగప్రమాణంబులును, భూతవిధంబులును నెలింగింపవే!' 
యని యడుగుటయు, నతండు 'శుకుం డడుగ వేదవ్యాస మునీశ్వరుండు సెప్పిన యర్ధంబులు నీయడిగిన 
యవియును మఖియు ననేకంబులు(; గలవు సెప్పెద విను' మని యజ్ఞనపతి కిట్లనియె. 33 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అని వచించాడు; ఆ+గుణంబులు= ఆ గుణాలు; అఖిల పియకరంబులు= అందరికీ పియమును 
కలిగించేవి; సకలసత్త్యసమ్మతంబులు= సమస్త ప్రాణులకు ఇష్టములైనవి; అనినన్‌+విని= అనగా ఆలకించి; ధర్మతనయుండు= 
ధర్మజుడు; శంతను తనయుతోన్‌= భీష్ముడితో; కాలావయవ (ప్రకారంబులును= కాలముయొక్క అంగములకు చెందిన విధానాలు; 
యుగప్రమాణంబులును= కృతయుగాదులైన యుగాలయొక్క కొలతలు; భూతవిధంబులున్‌= పృథివి మొదలైన పంచభూతాల 
విధానాలను; ఎటింగింపవే!= తెలుపవే!; అని అడుగుటయున్‌= అని ప్రశ్నించగా; అతండు= ఆ భీష్ముడు; శుకుండు+అడుగన్‌= 
శుకయోగి ప్రశ్నించగా; వేదవ్యాస మునీశ్యరుండు= వేదవ్యాసుడనే ముని శ్రేష్టుడు; చెప్పిన= వచించిన; అర్థంబులు= విషయాలు; 
నీ అడిగినవియును= నీవు ప్రశ్నించినవియును; మజియున్‌= అంతేకాక; అనేకంబులు= పెక్కువిషయాలు; కలవు= ఉన్నాయి; 
చెప్పెదన్‌= చెబుతాను; వినుము+అని= ఆలకించుమని; ఆ+జనపతికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


సమస్తప్రాణులకూ ఇష్టమైనవి” అని చెప్పేసరికి విని ధర్మరాజు భీష్ముడిని “కాలము యొక్క అవయవాలకు చెందిన 
విభాగాలను, కృతాదియుగాల ప్రమాణాలను తెలియజెప్పు' మని అడిగాడు. అప్పుడు భీష్ముడు “పూర్వం శుకుడు 
ఈ విషయాలనే వేదవ్యాస మునిశ్యరుడిని అడిగాడు. ఆ మునీంద్రుడు చెప్పిన విషయాలు నీ వడిగినవే కాక 
ఇంకా ఆయన అనేక విషయాలు తెలియజేశాడు. వాటిని వివరిస్తాను విను మని ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 


తాత్సర్యం: ఈ విధంగా కృష్ణుడు ఉగ్రసేనుడితో చెప్పాడు; "పై జెప్పిన గుణాలు అందరికీ ప్రియమైనవి. 


క అనఘు( బరాశరసూను స । వినయంబున( జేరి భక్తి వినతుం డై త 
త్రనయుండు బుద్ది సంప । ద్హనుండు శుకుం డిట్టు లనియెం గౌరవనాథా! 34 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ధర్మరాజా!; అనఘున్‌= పాపరహితుడైన; పరాశరసూనున్‌= వ్యాసుడిని; తత్తనయుండు= అతడి 

కుమారుడు; బుద్ది సంపద్ధనుడు= ప్రజ్ఞావైభవంతో దొడ్డవాడూ అయిన; శుకుండు= శుకయోగి; సవినయంబునన్‌= వినయంతో; 

చేరి= సమీపించి; భక్తివినతుండు+ఐ= భక్తితో ప్రణమిల్లినవాడై; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్పర్యం: కౌరవాధిపతివగు ఓ ధర్మరాజా! పాపరహితుడూ, పరాశరుడి పుత్రుడూ అయిన వ్యాసుడిని ఒకసారి 

అతడి కుమారుడూ, బుద్దివైభవంలో పెద్దవాడూ అయిన శుకుడు వినయంతో సమీపించాడు. భక్తిభావంతో తండ్రికి 

నమస్కరించాడు. ఆ పైన ఇట్లా అన్నాడు: 

తే.  'కాలవిధములు భూతసంఘప్రకార | ములును లోనుగ నెటు(గంగ వలయు వాని 
బహులకారుణ్యసంపద పల్లవింప । నాకు నెటి(గింపవే మునినాథవర్య!' 35 


ప్రతిపదార్థం: మునినాథవర్య!= మునీంద్రులలో శ్రేష్టుడవైన వాడా!; కాలవిధములు= కాలముయొక్క (ప్రకారాలు; భూతసంఘ 
'ప్రకారములును= భూతసమూహాల స్వరూపాలూ; లోనుగన్‌= మొదలుగ; ఎజుగంగవలయున్‌= తెలిసికొనాలి; బహులకారుణ్య 
సంపద= అత్యధికమైన దయావైభవము; పల్లవింపన్‌= విస్తరించగా; వానిన్‌= ఆ విషయాలను; నాకున్‌+ఎటి(గింపవే= నాకు 
తెలియజేయుమా! 
తాత్పర్యం: 'మునిశ్రేష్టా! కాలముయొక్క స్వరూపాలను, పంచభూతాల (ప్రకారాలు లోనుగా గల విషయాలను 
తెలిసికొనాలని అనుకొంటున్నాను. మెండైన కృప తొణికిసలాడగా నాకు ఆ విషయాలు తెలియజేయుము!” 
వ్యాసుడు శుకునకు( జెప్పిన కాలావయన నిరూపణము (సం. 12-224-6) 

వ. అనిన విని భరితాదరుండై వేదవ్యాస మునీశ్వరుం డమ్మహనీయున కిట్లనియె. 36 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; వేదవ్యాస ముని+ఈశ్వరుండు= వేదవ్యాసమునివర్యుడు; భరిత+ఆదరుండు+ఐ= 
నిండిన ప్రేమకలవాడై; ఆ+మహనీయునకున్‌= పూజ్యుడైన ఆ శుకుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: శుకు డా విధంగా అడిగేసరికి వేదవ్యాసుడు మిక్కిలి ఆదరంతో పూజనీయుడైన ఆ శుకుడిని చూచి 
ఇట్లా అన్నాడు. 
క. 'కాలములకు భూతములకు । నాలంబనభూత మగు మహామహిమ' ర్తియా 

లీల వెలింగెడు నప్పర । మాలోకం బెందు నిష్క్రియాత్మక మయ్యెన్‌. 37 


ప్రతిపదార్థం: కాలమునకున్‌= రేయింబవళ్ళు మొదలైన కాలాలకు; భూతములకున్‌= పృథివి మొదలైన భూతాలకు; ఆలంబన 
భూతము+అగు= ఆధారమైన; మహామహిమన్‌= గొప్ప ప్రభావంతో; (క్రియాలీలన్‌= కార్యరూపమైన విలాసంతో; వెలింగెడు= 
తేజరిల్లే; ఆ+పరమాలోకంబు= ఆ పరమతేజ స్వరూపం; ఎందున్‌= ఏ సందర్భంలో గానీ; నిష్కిాయాత్మకము= (క్రియాసంబంధం 
లేనిదిగా; అయ్యెన్‌= అయింది. 

తాత్పర్యం: కాలాలకూ, భూతాలకూ ఆధారమైన గొప్ప ప్రభావంతో ఒక తేజశ్ళక్తి పైకి అన్నిపనులూ చేస్తున్నట్టు 
భాసిస్తున్నది. కాని అది ఎప్పుడుగానీ ఏ విధమైన (క్రియతోనూ సంబంధం లేనిదిగానే ఉన్నది. 

వ. అది భావనీయంబు. 38 


ప్రతిపదార్థం: అది= ఆ తేజస్సు; భావనీయంబు= భావించదగి ఉన్నది. 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 691 


తాత్పర్యం: ఆ తేజోరూపమైన శక్తి మనస్సులో భావించటానికి యోగ్యమైనదిగా ఉన్నది. 


క, వినుము! నిమేషంబులు పదు । నెనిమిది యగు(గాష్ట; గాష్ట లిరువదియుం దో 
డన పదియుం గళ; యటువది | యును మున్నూజు. గళలై ముహూర్తము నడచున్‌. 39 

ప్రతిపదార్థం: వినుము; పదునెనిమిది= అష్టాదశ సంఖ్యాకాలైన; నిమేషంబులు= నిముసములు; కాష్ట్రఅగున్‌= కాష్టఅనబడుతుంది; 
ఇరువదియున్‌= ఇరవై; తోడన పదియున్‌= చేరిన పదియు, మొత్తం ముప్పది; కాష్టలు= 'కాష్టలు" అనే కాలవిభాగాలు; కళ= 
కళ అనబడుతుంది; అయువదియును మున్నూరు కళలు+ఐ= మూడువందలా అరవై కళలు గలదై; ముహూర్తము= ముహూర్తమనే 
కాలభాగం; నడచున్‌= (ప్రవర్తిస్తుంది. 

తాత్సర్యం: ఆ సంగతి వివరిస్తాను వినుము. పదునెన్మిది నిమేషాలు ఒక “కాష్ట్ర అన్న కాలవిభాగ మవుతుంది. 
అట్లాంటి ముప్పది కాష్టలు ఒక “కళ అవుతుంది. మూడువందల అరవై కళలను ఒక ముహూర్తం అంటారు. 


తే. మూడు పదులు ముహూర్తముల్‌ మోహదూర! । యగు నహోరాత్ర; మట్టివి యన్ని గూడ 

మాస; మవి రెండు బుతు వను మహితసంజ్ఞం | బర(గు; బుతువు లాజైన వత్సరము వత్స! 40 
ప్రతిపదార్థం: మోహదూర!= మోహానికి దూరమైనవాడా!; వత్స!= కుమారా! మూండుపదుల్‌= ముప్పదైన; ముహూర్తముల్‌= 
ముహూర్తాలనే కాలవిభాగాలు; అహోరాత్రము అగున్‌= పవలు రేయి అవుతున్నవి; అట్టివి= ఆ అహోరాత్రాలు; అన్ని= అంతే 
సంఖ్యగలవి, అనగా ముప్పది; కూడన్‌= కలియగా; మాసము= ఒక నెల జొతుంది; అవిరెండు= ఆ మాసాలు రెండు చేరిన; 
బుతువు+అను= బుతువు అనబడే, మహితసంజ్ఞన్‌= (శ్రేష్టమైన నామంతో; పరంగున్‌= ఒప్పుతుంది; బుతువులు= ఆ బుతువు 
లనబడే కాలవిభాగాలు; ఆజు+ఐనన్‌= ఆరు కూడితే; వత్సరము= ఒక సంవత్సరం అవుతుంది. 
తాత్పర్యం: మోహ మంటని ఓ కుమారా! ముప్రైముహూర్తాలు ఒక అహోరాత్ర మవుతుంది. ముప్పై అహోరాత్రాలు 
ఒక మాస మవుతుంది. రెండుమాసాలు కలిస్తే ఒక బుతు వవుతుంది. ఆరు బుతువులు ఒక సంవత్సరం 
అవుతుంది. 


తే. అందు మూండేసి బుతువుల కయననామ । కంబు లగు; నుత్తరాఖ్య మొకండు దక్షి 
ణాభిధాన మొక్కటియు గుణాభిరామ! | యవి యహస్సును రాత్రియు నన6ంగం బరంగు. 41 


ప్రతిపదార్థం: గుణ+అభిరామ!= గుణములచేత మనోహరమైనవాడా!; అందున్‌= ఆ బుతువులలో; మూండేసి= మూడు మూడైన; 
బుతువులకున్‌= బుతువులనబడే కాలవిభాగాలకు; అయననామకంబులు= అయనాలనే పేరు; అగున్‌= ఉంటాయి; ఒకండు= 
ఒకటి; ఉత్తరాఖ్యము= ఉత్తరాయణ మనేది; ఒక్కటియున్‌= ఇంకొకటి; దక్షిణ+అభిధానము= దక్షిణాయనమనబడేది; అవి= 
ఆ ఉత్తరదక్షిణాయనాలు; అహస్సును= పవలును; రాత్రియున్‌= రేయియును; అనంగన్‌+పరంగున్‌= అని చెప్పగా ఒప్పుతున్నాయి. 
తాత్పర్యం: సద్గుణాలచేత శోభిల్లే ఓ కుమారా! ఆ బుతువులలో మూడేసి బుతువులను అయన మంటారు. 
ఒక అయనానికి ఉత్తరాయణన మనీ, మరొక అయనానికి దక్షిణాయన మనీ పేర్లు. ఈ అయనాలు రెండింటినీ 
అహోరాత్రాలు (రేయింబవళ్ళు) అనికూడా వ్యవహరిస్తారు. 

వ. అది యోగిజనుల నిర్దేశంబు. 42 
ప్రతిపదార్థం: అది= ఆ వ్యవహారం; యోగిజనుల= యోగమార్గంలో ఉన్న జనులయొక్క; నిద్దేశంబు= కథనం. 


తాత్సర్యం: యోగులు నిరేశించినట్టుగా సై వ్యవహారం కాలానికి ఏర్పడింది. 


తే. అనఘ! యుత్తరదక్షిణాయనము లమ్మ। హాత్ము లగ్నియు ధూమంబు నండ్రు; మజియు 
వినుము! శుళ్లంబు( గృష్టంబు ననుట గలుగు । సుగతి కగతికి హేతువు లగుటం జేసి. 43 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఆ+మహాత్ములు= ఆ యోగులు; ఉత్తరదక్షిణ+అయనములు= ఉత్తరాయణ 
దక్షిణాయనాలను; అగ్నియున్‌= అగ్నిఅనీ; ధూమంబు= ధూమ మనీ; అండ్రు= అంటారు; మజియున్‌= ఇంకను; వినుము; 
సుగతికిన్‌= మంచిగతికి; అగతికిన్‌= దుర్గతికిని; హేతువులు= (ఆ అయనాలు) కారణాలు; అగుటన్‌+చేసి= కావటంవలన; 
శుక్తంబు= శుక్షమనీ; కృష్ణంబు= కృష్ణమనీ; అనుట= వ్యవహరించటం; కలుగున్‌= సంభవిస్తున్నది. 

తాత్సర్యం: పాపరహితుడా! యోగులు ఉత్తరాయణాన్ని 'అగ్ని' అనీ, దక్షిణాయనాన్ని 'ధూమ'” మనీ కూడా అంటారు. 
అంతేకాక అందు మొదటిది సుగతి కలిగిస్తుంది కాబట్టి శుక్షమనీ, రెండవది దుర్గతి కలిగిస్తుంది కాబట్టి కృష్ణ 
మనీ వ్యవహరించటం కూడా కద్దు. 


క. నరుల నెలలు నే(డులు 6 బిత్ళ । సురులకు దినము లగు నండ్రు సూరులు వరుసం 
బర(గు కృత త్రేతా ద్వా । పర కలియుగ వత్సరముల భంగి. దెలిపెదన్‌. 44 


ప్రతిపదార్థం: సూరులు= విద్వాంసులు; నరుల= మానవులయొక్క; నెలలు= మాసాలు; ఏండులు= సంవత్సరాలు; 
పిత్ససురులకున్‌= (క్రమంగా) పితరులకు, దేవతలకు; దినములు+అగున్‌+అండ్రు= దినము లవుతాయని చెప్పుతారు; వరుసన్‌= 
క్రమముగా; పరంగు= ఒప్పారు; కృత= కృతయుగం యొక్కయు; త్రేతా= త్రేతాయుగం యొక్కయు; ద్వాపర= ద్వాపరయుగం 
యొక్కయు; కలియుగ= కలియుగం యొక్కయు; వత్సరముల= సంవత్సరాల యొక్క; భంగిన్‌= ్రకారాన్ని; తెలిపెదన్‌= 
తెలియజేస్తాను. 

తాత్పర్యం: విద్యాంసు లైనవారు మానవులకు చెందిన నెలలు పితరులకు దినాలక్రింద లెక్కింపబడతాయనీ, 
సంవత్సరాలు దేవతలకు దినాల(క్రింద పరిగణించబడతాయనీ అంటారు. అంటే మానవులకు ఒక్క నెల అయితే 
పితరులకు ఒక్క దినమవుతుంది. మానవులకు ఒక్క సంవత్సరమయితే దేవతలకు ఒక్క దినమవుతుందని భావం. 
ఇక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని (క్రమంగా (ప్రవర్తించే ఆయా యుగాలకు చెందిన 
సంవత్సరాల వివరాలు తెలియజేస్తాను. 


వ. ఆకర్ణింపుము. 45 
తాత్సర్యం: వినుము 
చతుర్యుగ సంవత్సర పరిమితి ప్రకారము (సం. 12-224-18) 


విబుధుల పండ్రెండు వేలేండ్లు సనునంత । నాలుగు యుగములు నోలి నడచు. 
గృతయుగమ్మున కందు జతురంశకములు(, ద్రే। తకు మూండు పాళ్ళును, ద్వాపరంబు 
భాగద్వయంబున( బర్యవసిత మగు; । గలియుగ మంశ మొక్కటన తీటు; 
నిబ్బంగిపాళ్ళగు నిన్నియుగముల కం | బరయుగ్మ వసువార్థి పరిమితములు 


(a 


తే. ఖద్వయర్తుగుణంబులు గగన యుగళ । వేద నేత్రంబులును నభోద్వితయకరసు 
ధాంశులును వచ్చు మున్నూటయటువదింట( । బెంప మానుషాబ్దంబులై పేర్చి యుండు. 46 


శాంతిపర్వను - పంచనూశ్వాసము 693 


ప్రతిపదార్థం: విబుధుల= దేవతలయొక్క; పండ్రెండు వేలేండ్డు= పం[డ్రెండువేల సంఖ్యగల సంవత్సరాలు; చనునంతన్‌= 
కడచినంతనే; ఓలిన్‌= (క్రమంగా; నాలుగు యుగములు= కృతత్రేతాదులైన నాలుగు యుగాలు; నడచున్‌= ప్రవర్తిస్తాయి; అందున్‌= 
ఆ పం(డైండువేల సంవత్సరాలలో; కృతయుగమ్మునకున్‌= కృతయుగానికి; చతురంశకములు= (పదింట) నాలుగుపాళ్ళు; 
త్రేతకున్‌= (త్రేతాయుగానికి; మూండుపాళ్ళును= మూడంశాలును జౌతాయి; ద్వాపరంబు= ద్వాపరయుగం; భాగద్వయంబునన్‌= 
రెండుపాళ్ళతో; పర్యవసితము= సమాప్తం; అగున్‌= కౌతుంది; కలియుగము= నాల్గవయుగం; అంశము+ఒక్కటైనన్‌= 
ఒక్కభాగంలోనే; తీజున్‌= సమాప్తమవుతుంది; ఈ+భంగిన్‌= ఈ రీతిగా; పాళ్ళు+అగు= భాగాలు అవుతున్న; ఇన్ని 
యుగములకున్‌= ఈ నాలుగు యుగాలకు; అంబరయుగ్మ వసువార్ది పరిమితములు= నాలుగువేల ఎనిమిది వందల సంవత్సరాల; 
ఖద్వయర్తు గుణంబులు= మూడువేల ఆరువందలు; గగనయుగళవేద నేత్రంబులును= రెండువేల నాలుగు వందలు; 
నభోద్వితయకర సుధాంశులును= పం డైండువందలును; వచ్చున్‌= సమకూరుతాయి; మున్నూట యరువదింటన్‌= మూడువందల 
అరువది అనే సంఖ్యతో; పెంపన్‌= గుణించగా; మానుష+అబ్దంబులు+ఐ= మానవులకు చెందిన సంవత్సరాలై; పేర్చి ఉండున్‌= 
సెంపొందిఉంటాయి. 


తాత్సర్యం: దేవతలకు చెందిన పండ్రైండువేల సంవత్సరాలు గడచేసరికి నాలుగు యుగాలు పూర్తి అవుతాయి. 
అందులో మొదటిదైన కృతయుగానికి పదింట నాల్లుభాగాలు, త్రేతాయుగానికి మూడుభాగాలు, ద్యాపరయుగానికి 
రెండుభాగాలు, కలియుగానికి ఒక్కభాగంగా కాలం విభక్తమయింది. 12000 లో పదింట నాల్గవభాగం, 4800, 
మూడవభాగం 3600, రెండవ భాగం 2400, ఒకభాగం 1200 గా (గహించవలసి ఉంటుంది. ఈ సంఖ్యలను 
క్రమంగా 360తో గుణిస్తే మానుష లోకానికి చెందిన కృతయుగాదుల సంవత్సరాలు సిద్దిస్తాయి. 


విశేషం: అంబరయుగ్మ వసు వార్డులు అనే పదానికి సంఖ్యా గణన ప్రకారం 4800 అని అర్థం సిద్ధిస్తుంది. అంబరం అంటే 
ఆకాశం - శూన్యమన్నమాట; యుగ్మమంటే రెండు, అంబరయుగ్మమన్న పదానికి రెండు సున్నలని అర్థం; వసువులు అష్టసంఖ్యాకులు 
కాబట్టి వసుశబ్లానికి ఎనిమిది అని అర్హం; వార్షి= సముద్రం - నాల్గు సముద్రాలు (ప్రసిధాలు కాన వారి అంటే నాల్గు సంఖ్య 

లు య (“ఇ థి (వ ఠా థి టో 
అని అర్థం; 'అంకానాం వామతో గతిః” అన్నట్టు అంకెలను ఎడమవైపుకు లెక్కించాలి. ఇట్టా లెక్కిస్తే 4800 అనే సంఖ్య వస్తుంది. 
తక్కినవిగూడా ఇట్లానే అన్వయించుకోవాలి. 

టా! 

ఖద్వయర్తుగుణంబులు= ఖద్వయం= రెండు సున్నలు, బుతువులు 6, గుణములు 3= మొత్తం 3600 - 
గగనయుగళ వేదనేత్రంబులు= గగనయుగళ= రెండు సున్నలు, వేదాలు= 4, నేత్రాలు 2= మొత్తం 2400 - 


నభోద్వితయకర సుధాంశులును= నభోద్వితయం= రెండుసున్నలు, కరములు2 , సుధాంశుడు= చంద్రుడు= ఒకటి - మొత్తం 

1200 - వీటిని 360తో పెంచగా వచ్చేసంఖ్యలను (గ్రంథకర్తే తరువాత వివరిస్తాడు. 

వ. _ ఇట్లు కృతయుగంబునకు. బదియేడు లక్షలు ఇటువది యెనిమిది వేలును, ద్రేతాయుగంబునకు( బండ్రెండు 
లక్షలు. దొంబదియాటువేలును, ద్వాపరంబునకు నెనిమిది లక్షలు నటువది నాలుగువేలును, 
గలియుగంబునకు నాలుగు లక్షలు ముప్పది రెండు వేలును మనుష్య వత్సరంబు లయ్యె; నిందులోన 


సంధ్యలును, సంధ్యాంశంబులు ననుపేళ్లం గొంతేసి కాలంబు సెల్లు. 47 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కృతయుగంబునకున్‌= కృతయుగానికి; పదియేడులక్షలు ఇరువది ఎనిమిదివేలును= 4800 
x 360= 17 28000 సంఖ్యగల సంవత్సరాలు, త్రేతా యుగానికి, పండ్రెండు లక్షలు తొంబదియాణువేలును= 3600౫ 360= 
12 96000 సంఖ్య గల సంవత్సరాలు, ద్వాపరంబునకున్‌= ద్వాపరయుగానికి, ఎనిమిదిలక్షలు అణువదినాలుగు వేలును= 2400 
Xx 360= 864000 సంఖ్యగల సంవత్సరాలును; కలియుగంబునకున్‌= కలియుగానికి; నాలుగు లక్షలు ముప్పదిరెండువేలును= 
1200 x 360= 432000 సంఖ్యగల సంవత్సరాలును; మనుష్యవత్సరంబులు= మానవసంవత్సరాలు; అయ్యెన్‌= అయ్యాయి; 


ఇందులోనన్‌= ఈ సంవత్సరాలలో; సంధ్యలును= సంధ్యలనియు; సంధ్యాంశంబులున్‌= సంధ్యాంశములనియు; అను పేళ్ళన్‌= 
అనబడు నామములతో; కొంతేసికాలంబు= కొంతపరిమాణానికి చెందిన సమయం; చెల్లున్‌= గతిస్తుంది. 

తాత్సర్యం: ఇట్లా లెక్కిస్తే మానవలోకానికి చెందిన కాల విభాగంలో కృతయుగానికి 17,28,000, తేతాయుగానికి 
12,96,000, ద్వాపరయుగానికి 8,64,000, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు వస్తాయి. ఇందులో 
కొంతకాలం సంధ్యలనీ, సంధ్యాంశాలనీ వ్యవహరించబడుతుంది. 


క. క్రమమున సంధ్యలు సంధ్యాం | శములు ననం బరంగు బుత్ర! సకలయుగాద్యం 
తములును యుగయుగమునకుం । దమలో నవి సరియ కాలతత్త్వం బరయన్‌. 48 


ప్రతిపదార్థం: పుత్ర!= వత్సా!;; సకలయుగ+ఆద్యంతములును= సమస్తయుగాల మొదటిభాగాలును, చివరిభాగాలును; 
క్రమమునన్‌= (క్రమంగా; సంధ్యలు= సంధ్యలనీ; సంధ్యాంశములు= సంధ్యాంశాలు; అనన్‌= అనగా; పరంగున్‌= ఒప్పారుతాయి; 
కాలతత్తంబు= కాలస్వభావం; అరయన్‌= పరిశీలించగా; యుగయుగమునకున్‌= యుగయుగానికీ; అవి= ఆ సంధ్యాసంధ్యాంశాలు; 
తమలోన్‌= తమయందు; సరియ= సమానంగానే ఉంటాయి. 
తాత్సర్యం: కుమారా! అన్ని యుగాల ఆద్యంతభాగాలను సంధ్యలనీ, సంధ్యాంశాలనీ అంటారు. కాలతత్త్వాన్ని 
బట్టి పరిశీలిస్తే యుగయుగానికీ ఈ సంధ్యా సంధ్యాంశాలు సమంగానే ఉంటాయి. 
వ. అది యెట్లంటేని దేవసంఖ్యం జెప్పెద. 49 
ప్రతిపదార్థం: అది= ఆ వివరం; ఎట్టు+అంటివి+ఏనిన్‌= ఎట్టా అంటే; దేవసంఖ్యన్‌= దేవతలకాలమానాన్ని అనుసరించి; చెప్పెదన్‌= 
చెప్పుతాను. 
తాత్సర్యం: ఆ సంధ్యలు, సంధ్యాంశాల వివరం ఎట్టా అంటే దేవతల కాలమానానుసారం వివరిస్తాను. 
క. నన్నూజులు మున్నూటులు । నిన్నూజులు నూటులును మహితవర్షము ల 

య్యన్ని యుగములకును గ్రమా । సన్నత సంధ్యలను వాని సంధ్యాంశములన్‌. 50 
ప్రతిపదార్థం: ఆ+అన్ని యుగములకునున్‌= ఆ సమస్త యుగాలకు; సంధ్యలను= సంధ్యాకాలాలలోనూ; వాని సంధ్యా+అంశములన్‌= 
ఆ యుగాల సంధ్యాంశముల కాలంలోనూ; క్రమ+ఆసన్నతన్‌= వరుసగా; నన్నూణులు= నాల్లువందలు; మున్నూజులు= 
మూడువందలు; ఇరు+నూరులు= రెండు వందలు; నూజులును= ఒక వందసంవత్సరాలును; మహిత వర్షములు= పూజితమైన 
సంవత్సరాలుగా ఉన్నాయి. 
తాత్సర్యం: కృతాది సర్వయుగాలకూ సంధ్యలలోనూ, సంధ్యాంశాలలోనూ క్రమంగా దేవతలకాలమానం (ప్రకారం 
నాలుగువందల సంవత్సరాలూ, మూడువందల సంవత్సరాలూ, రెండువందల సంవత్సరాలూ, వంద సంవత్సరాలూ 
లెక్కకు వస్తాయి. 
విశేషం: వీటిని మానుషకాలానికి అనుగుణంగా లెక్కించటానికి 360 సంఖ్యతో గుణించితే సరిపోతుంది. 
వ. ఇట్లు కృతయుగంబునకు సంధ్య లక్షయునలువదినాలుగువేలు, దాని సంధ్యాంశంబు నంతియ; త్రేతకు 

సంధ్య లక్షయు నెనిమిది వేలు; దాని సంధ్యాంశంబు నంతియ; ద్వాపరంబునకు సంధ్య డెబ్బదిరెండువేలు; 


దాని సంధ్యాంశంబు నంతియ; కలియుగంబునకు సంధ్య ముప్పదియాటువేలు; దాని సంధ్యాంశంబు 
నంతియ; యివి మానుష వత్సరంబులు. 51 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 695 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; కృతయుగంబునకున్‌= కృతయుగానికి; సంధ్య= సంధ్యాకాలం; లక్షయు నలువది నాలుగు 
వేలు= 1,44,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= ఆ కృతయుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= 
అంతే; త్రేతకున్‌= (త్రేతాయుగానికి సంధ్య= సంధ్యాకాలం; లక్షయు నెనిమిదివేలు= 108,000 సంవత్సరాలు; దాని 
సంధ్యా+అంశమున్‌= ఆ త్రేతాయుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= అంతే; ద్వాపరంబునకున్‌= ద్వాపరయుగానికి; 
సంధ్య= సంధ్యాకాలం; డెబ్బదిరెండువేలు= 72,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= ఆ ద్యాపరయుగానికి చెందిన 
సంధ్యా+అంశకాలం కూడా; అంతియ= అంతే; కలియుగంబునకున్‌= కలియుగానికి; సంధ్య= సంధ్యాకాలం; ముప్పది+ఆయువేలు= 
36,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= ఆ కలియుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= అంతే; ఇవి= 
ఈ చెప్పినవి; మానుష వత్సరంబులు= మానవలోకానికి చెందిన సంవత్సరాలు. 


తాత్సర్యం: (దేవతావత్సరాలను 360తో గుణిస్తే మానుష వత్సరాలు వస్తాయి. ఆ విధంగా గుణించగా) 
కృతయుగానికి సంధ్య, సంధ్యాంశం - ఒక లక్ష నలభై నాలుగువేల మానుష సంవత్సరాల కాలమవుతుంది. 
(త్రేతాయుగానికి ఒకలక్ష ఎనిమిదివేల సంవత్సరాల సమయ మవుతుంది. ద్వాపరయుగానికి డెబ్బైరెండువేల 
సంవత్సరాల సమయ మవుతుంది. కలియుగానికి ముప్పదియారువేల సంవత్సరాల కాలం పడుతుంది. 


క _ వరుస గృత త్రేతా ద్వా! పర కలియుగముల( దపంబు భవ్యజ్ఞాన 

స్పురణము యజనము దోషా | దరమును మానవులకుం బ్రధానత( గలుగున్‌. 52 
ప్రతిపదార్థం: మానవులకున్‌= మనుష్యులకు; ప్రధానతన్‌= ముఖ్యంగా; కృత= కృత యుగంలోనూ; త్రేతా= త్రేతాయుగంలోనూ; 
ద్వాపర= ద్వాపరయుగంలోనూ; కలియుగములన్‌= కలియుగంలోనూ; వరుసన్‌= క్రమంగా; తపంబు= తపస్సు; భవ్యజ్ఞానస్సురణము= 
శ్రేష్టమైన జ్ఞానంయొక్క ప్రకాశం; యజనము= యజ్ఞ క్రియ; దోషాదరమును= దోషాచరణంపై ప్రీతియు; కలుగున్‌= సంభవిస్తాయి. 
తాత్పర్యం: మనుష్యులకు ముఖ్యంగా కృతయుగంలో తపస్సు, (త్రేతాయుగంలో శ్రేష్టమైన జ్ఞానస్పూర్తీ, 
ద్వాపరయుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దోషాచరణమూ - స్వభావంగా సంభవిస్తుంటాయి. 
క. న్యాయంబులు, ధర్మంబులు, | నాయువులు(, దనూబలములు నంతంతకు వ 

త్వా! యెంతయు( దటు(గుం ద్రే। తాయుగము. దొడంగి మనుజతతి కరయంగన్‌. 53 


ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; మనుజతతికిన్‌= మానవసమూహానికి; అరయంగన్‌= పరిశీలించగా; త్రేతాయుగమున్‌+ తొడంగి= 
త్రేతాయుగం మొదలుకొని; న్యాయంబులున్‌= న్యాయవిధానాలు; ధర్మంబులు= ధర్మాచరణలు; ఆయువులున్‌= జీవన కాలాలు; 
తనూబలములున్‌= శరీరబలాలు; అంతంతకున్‌= అంతకంతకు; ఎంతయున్‌= మిక్కిలిగా; తజుంగున్‌= తగ్గిపోతాయి. 


తాత్పర్యం: కుమారా! పరిశీలించి చూస్తే మానవాళికి (తేతాయుగంనుండీ న్యాయం, ధర్మం, ఆయువు, శరీర 
పటుత్వం - ఇవి అంతకంతకూ ఎంతగానో తరిగిపోతాయి. 


తే. ఆ యుగంబులు నాల్గు మహాయుగంబు । నాగ జను దత్సహస్రంబు నలువ పగలు 
దాని కొలందియ రేయును దీని నెటు(గు | ప్రాఢ జనములు సు మృహోరాత్ర విదులు. 54 


ప్రతిపదార్థం: ఆ యుగంబులు నాల్లు= ఆ నాలుగు యుగాలూ; మహాయుగంబునాంగన్‌= ఒక మహాయుగం అనగా; చనున్‌= 
ప్రవర్తిల్లుతుంది; తత్సహ(స్రంబు= ఆ మహాయుగాలు వెయ్యి; నలువ పగలు= బ్రహ్మకు ఒక పగటికాలం; రేయును= రాత్రియును; 
దానికొలందియ= అంతే పరిమాణం కలిగిఉంటుంది; దీనిన్‌= ఈ కాల విభాగాన్ని; ఎణు(గు= తెలిసికొను; ప్రాఢజనములు= 
వివేకంగల మానవులు; అహోరాత్ర విదులు సుమ్ము!= అహోరా(త్రాలను తెలిసికొన్న వారు సుమా! 


తాత్పర్యం: కృతాదులైన నాలుగు యుగాలూ కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అట్టాంటి వెయ్యి మహాయుగాలు 
(బ్రహ్మకు ఒక పగటి కాల మవుతుంది. రాత్రి కాలం కూడా అంతే. ఈ విధమైన (బ్రహ్మ పగలు - రేయి 
కాల(క్రమాన్ని తెలిసికొన్న పండితులే అహోరాత్రవేత్త లనబడతారు. 


తే. అతండు రాత్రి నిద్రించు; నిద్రావసరమ । ప్రళయ మగు లోకములకు; ప్రభాత మగుడు 

మేలుకను; దివమున భూతజాలసృష్టి । పరత( బొందుంబర్యాయ మిప్పాట. జెల్లు.' 55 
ప్రతిపదార్థం: అతడు= ఆ బ్రహ్మ; రాత్రి= రాత్రివేళ; నిద్రించున్‌= నిద్రిస్తాడు; నిద్రా+అవసరము= ఆ నిద్రించే సమయమే; 
లోకములకున్‌= (ప్రపంచాలకు; ప్రళయము+అగున్‌= విలయకాల మవుతుంది; ప్రభాతము+అగుడున్‌= తెల్లవారగానే; మేలుకనున్‌= 
ఆ బ్రహ్మ మేల్కొంటాడు; దివమునన్‌= ఆ పగటివేళ; భూతజాలసృష్టిపరతన్‌= ప్రాణి సమూహాన్ని సృష్టి చేయటంలో ఆసక్తతను; 
పొందున్‌= చెందుతాడు; ఈ+పాటన్‌= ఈ రీతిగా; పర్యాయము= (క్రమం; చెల్లున్‌= (ప్రవర్తిస్తుంది. 
తాత్సర్యం: ఆ (బ్రహ్మ రాత్రివేళ నిద్రిస్తాడు. అతడు నిద్రించేసమయమే లోకాలకు ప్రళయకాలం. (ప్రభాతం 
కాగానే అతడు మేలుకొంటాడు. పగటివేళలో (ప్రాణికోట్ల సృష్టికి పూనుకొంటాడు. ఈ [క్రమపద్దతి ఇట్టాగే సాగిపోతూ 
ఉంటుంది. 


వ. అని వెండియు. 56 
ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: వ్యాసుడు ఇట్లా చెప్పి మళ్ళీ ఈ రీతిగా అన్నాడు. 
తే. “అనఘ! బ్రహ్మంబు దేజోమయంబు శుక్ల | మగ్రభాసిత మెద్దాని యతుల సార 
రసము విశ్వంబు నది యహర్మహితకాల । బుద్ధమై చేయు బహువిధ భూతసృష్టి. 57 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితా!; బ్రహ్మంబు= (బ్రహ్మం; తేజోమయంబు= కాంతితో నిండినది; శుక్లము= ధవళమైనది; 
అగ్రభాసితము= ముందు ్రకాశించేది; విశ్వ్శంబున్‌= ప్రపంచం; ఏ+దాని= ఏ దానియొక్క; అతులసారరసము= సాటిలేని 
సారాంశమో; అది= ఆ బ్రహ్మం; అహర్మహితకాల బుద్ధము+ఐ= అహస్సు అనే పూజ్యమైన కాలంలో మేల్కాంచినదై; బహువిధ 
భూతసృష్టి= నానావిధాలైన భూతాల సృష్టిని; చేయున్‌= చేస్తుంది. 

తాత్సర్యం: 'పాపరహితుడవైన ఓ శుకా! బ్రహ్మం తేజోమయం, అది శుక్లం. అన్నింటికంటె ముందు (ప్రకాశించేది. 
ఈ విశ్వమంతా ఆ (బ్రహ్మముయొక్క సారాంశమే. ఆ (బ్రహ్మమే అహఃకాలంలో మేలుకొని నానావిధ 
భూతసంచయాన్ని సృష్టిస్తుంది. 

వ. తతకారం బెట్టి దనిన: నమ్మహనీయతత్త్వంబు వలన. 58 

ప్రతిపదార్థం: తద్‌= ఆ బ్రహ్మముయొక్క; ప్రకారంబు= స్వరూపం; ఎట్టిది+అనినన్‌= ఏ విధమైనది అనగా; ఆ+మహనీయ= 
ఆ పూజనీయమైన; తత్త్యంబువలనన్‌= తత్త్యంనుండి. 


తాత్పర్యం: ఆ (బ్రహ్మస్వరూపం ఎట్లాంటి దంటే - పూజనీయమైన ఆ బ్రహ్మ తత్త్యంనుండి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 697 


ఆ. విను! మహన్మనోగగన పవనానల । సలిల భూము లనంగ సంభవించు 

మహిత విభవములు గ్రమంబున నేడు । రూపములు జన్యజనకభావ మొంది. 59 
ప్రతిపదార్థం: విను= వినుము; మహత్‌= మహత్ర్తత్త్యం; మనః= మనస్సు; గగన= ఆకాశం; పవన= వాయువు; అనల= అగ్ని; 
సలిల= జలం; భూములు= పృథివి; అనంగన్‌= అనగా; మహిత విభవములు= పూజితమైన విభవం గలవి అగు; ఏడురూపములు= 
సప్తరూపాలు; (క్రమంబునన్‌= వరుసగా; జన్యజనకభావము= పుట్టేది, పుట్టించేది అనే భావాన్ని; ఒంది= పొంది; సంభవించున్‌= 
కలుగుతాయి. 
తాత్సర్యం: మహత్తు, మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి - అనే ఈ ఏడు రూపాలు గొప్ప 
వైభవం కలిగి క్రమంగా జన్యజనక భావంతో ఉదయిస్తున్నాయి. అంటే, (బహ్మతత్త్యంనుండి మొదట మహత్తత్వం 
పుడుతుంది. దానినుండి మనస్సు, మనస్సునుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు, వాయువు నుండి అగ్ని, 
అన్నినుండి జలం, జలమునుండి పృథ్వి - ఇట్టా క్రమంగా పుట్టుతున్నాయి. మహదాదిక మైన సప్తరూపాలకు 
మూలం (బ్రహ్మమే. 
విశేషం: 'ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశా ద్వాయుః వాయో రగ్నిః అగ్నే రాపః అద్భ్యః పృథివీ" ఇత్యాది (శ్రుతివచనం కూడా 
పంచభూతాల ఉత్పత్తిక్రమాన్ని ఇట్లాగే వివరించింది. 
క. క్రమయ్మక్తిని శబ్దస్ప । రృములును రూపరసగంధ సద్ద్ధావములుం 

వావి (3 బు 

దమ గుణములుగా నాకా । శము మొదలగు భూతములు ప్రశస్తి వహించున్‌. 60 
ప్రతిపదార్థం: ఆకాశము మొదలగు= ఆకాశాదులైన; భూతములు= ఐదు భూతాలు; (క్రమయుక్తిని= క్రమయోగంతో; 
శబ్దస్సర్శ్భములును= శబ్దం, స్పర్శము; రూపరసగంధ సద్భావములన్‌= రూపం, రసం, గంధం - అనే సత్సదార్థాలు; 
తమగుణములుకాన్‌= తమతమ గుణాలుగా; (ప్రశస్తిన్‌= విఖ్యాతిని; వహించున్‌= కలిగి ఉన్నాయి. 
తాత్సర్యం: పంచభూతాలలో (క్రమంగా ఆకాశం శబ్దమనే గుణంతోనూ, వాయువు స్పర్భమనే గుణంతోనూ, తేజస్సు 
రూపమనే గుణంతోనూ, జలం రసమనే గుణంతోనూ, పృథివి గంధమనే గుణంతోనూ (ప్రశస్తి వహిస్తున్నాయి. 
క. నరనుత! విను మీ సప్త । స్వరూపములు పురుషులండ్రు సంయమివరు; లీ 

పురుషులు గూడిన సృష్టికి । వెరవరు లది సంఘటిలదు వేర్పడిరేనిన్‌. 61 
ప్రతిపదార్థం: నరనుత!= మనుజులచేత నుతించబడినవాడా!; వినుము= ఆలకించుము; సంయమివరులు= మునీం|ద్రులు; 
ఈ సప్తస్వరూపములు= పై జెప్పబడిన ఏడురూపాలు; పురుషులు+అం(డ్రు= పురుషులు అని చెప్పుతున్నారు; ఈ పురుషులు= 
మహదాది పురుషులు; కూడినన్‌= కలిసినచో; సృష్టికిన్‌= సృష్టికార్యం చేయటానికి; వెరవరులు= ఉపాయశాలు లగుతున్నారు; 
వేర్పడిరేనిన్‌= కలవకుండా విడివిడిగా ఉంటే; అది= ఆ సృష్టి సంఘటిలదు= సంభవించదు. 
తాత్పర్యం: జనస్తుతుడవైన ఓ శుకా! వినుము. మునీంద్రులు పై 
వ్యవహరిస్తున్నారు. వారు తమలో తాము కూడితే సృష్టికార్యం సిద్దిస్తుంది. కూడకుండా ఉంటే సృష్టి జరగదు. 


— 


పై చెప్పిన సప్త స్వరూపాలను పురుషులు అని 
(©) 


వ. ఇట్టి మహిమ గలిగి. 62 


ప్రతిపదార్థం: ఇట్టి= ఈ విధమైన; మహిమకలిగి= (ప్రభావం కలిగి. 


తాత్సర్యం: ఈ విధమైన ప్రభావంతో కూడి. 


క తేజోరూపము బ్రహ్మము । ప్రాజాపత్యం బనంగ6 బరగి పురుషుడు 

ద్లాజిష్టు సత్యనిత్యా । వ్యాజమహిమ వెలుంగుచుండు నకలంకమతిన్‌. 63 
ప్రతిపదార్థం: పురుషు(డు= పైన పేర్కొనబడిన పురుషుడు; తేజోరూపము= తేజస్స్యరూపం, (బ్రహ్మం; ప్రాజాపత్యంబు అన(గన్‌= 
(బ్రహ్మమనీ, (ప్రాజాపత్యమనీ అనగా; పరణగి= ఒప్పి; ఉద్భాజిష్టు సత్యనిత్యావ్యాజమహిమన్‌= ప్రకాశశీలమైన సత్యం, నిత్యం, 
వ్యాజరహితం అయిన (ప్రభావంతో; అకలంకమతిన్‌= నిర్మలమైన బుద్దితో; వెలుంగుచుండున్‌= భాసిస్తూ ఉంటుంది. 
తాత్సర్యం: ఆ పురుషుడు తేజోరూపమనీ, బ్రహ్మమనీ, ప్రాజాపత్యమనీ వ్యవహరించబడుతున్నాడు. అంతేకాక 
నిర్మలమైన మతి గలిగి సదా (ప్రకాశించే సత్యమూ, నిత్యమూ అయిన మహిమతో (ప్రకాశిస్తూ ఉంటాడు. 
క వ్యాపకు(డు స్రష్ట బ్రహ్మ ప్ర । జాపతినాం బరంగి నిత్యసత్యాత్మ త్వో 

ద్దీపితు(డై పురుషుండు ని । ర్లేపు( డనిర్దేశముం గలిగి వెలు(గొందున్‌. 64 
ప్రతిపదార్థం: పురుషుండు= పురుషశబ్దవాచ్యుడైన అతడు; వ్యాపకుడు, (స్రష్ట, (బ్రహ్మ, ప్రజాపతినాన్‌= వ్యాపకుడనీ, స్రష్ట అనీ, 
(బ్రహ్మ అనీ, ప్రజాపతి అనీ అనగా; పరంగి= ఒప్పారి; నిత్య సత్యాత్మత్వ+ఉద్దీపితుండు+ఐ= శాశ్వతం, సత్యం అయిన 
ఆత్మభావంచేత |ప్రకాశించినవాడై; నిర్లేపుండు= సంగం లేనివాడై; అనిర్లేశమున్‌= ఇట్టిదని నిర్దేశించటానికి వీలుగాని భావమును; 
కలిగి= వహించి; వెలుంగొందున్‌= (ప్రకాశిస్తూ ఉంటాడు. 
తాత్సర్యం: ఆ పురుషుడినే వ్యాపకుడనీ, (స్రష్ట అనీ, (బ్రహ్మ అనీ, ప్రజాపతి అనీ అంటారు. అతడు నిత్యమూ, 
సత్యమూ అయిన ఆత్మభావంతో ్రకాశిస్తుంటాడు. మరియు సంగంలేనివాడై, ఏ విధమైన నిర్దేశం లేక 
వెలుగొందుతూ ఉంటాడు. 
క సురసంయమి గరుడోరగ । నరకిన్నర గిరి సరిద్వన పయోధుల ద 

త్మరణీయములం జేయుం । బురుషుండు దివ్యాంతరంగమున దలంచి సుతా! 65 
ప్రతిపదార్హం: సుతా!= కుమారా!; పురుషుండు= పూర్వోక్తుడైన ఆ పురుషుడు; దివ్య+అంతరంగమునన్‌= దివ్యమైన హృదయంలో; 
తలంచి= సంకల్పించి; సుర= దేవతల యందును; సంయమి= మునులయందును; గరుడ= గరుడుల యందును; ఉరగ= 
పన్నగుల యందును; నర= మానవుల యందును; కిన్నర= కిన్నరుల యందును; గిరి= పర్వతాల యందును; సరిత్‌= 
నదులయందును; వన= అరణ్యాల యందును; పయోధులన్‌= సముద్రాలయందును; తత్కరణీయములన్‌= ఆయా కార్యాలను; 
చేయున్‌= చేస్తాడు. 


తాత్పర్యం: కుమారా! ఆ పురుషుడు తన దివ్యమైన హృదయంలో తలచుకొని దేవతలు, బుషులు, గరుడులు, 
ఉరగులు, నరులు, కిన్నరులు, పర్వతాలు, నదులు, అడవులు, సాగరాలు - వీటిలో సురాదులు చేయదగిన ఆయా 
కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. 


వ. ఇట్లు గలిగి వర్తిలుచున్న లోకంబులందు. 66 
ప్రతిపదార్హం: ఇట్టు గలిగి= ఈ రీతిగా సంభవించి; వర్తిలుచున్న= (ప్రవర్తిస్తున్న; లోకంబులందున్‌= (ప్రపంచాలలో. 


తాత్పర్యం: ఈ విధంగా సంభవించి నడుస్తున్న లోకాలలో. 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 699 


ఆ. పారుషంబు సూవె ఫలదమందురు కొంద । అనఘ! దైవ మిచ్చు నండ్రు కార్య 
ఫలము కొంద టిల్ల ఫలము భూతస్వభా | వంబ యండ్రు గొంద అమితతేజ! 67 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అమితతేజ!= అత్యధిక తేజం కలవాడా!; కొందణు= కొంతమంది; పౌరుషంబు సూవె= 
పౌరుషమేకదా; ఫలదము= ఫలమిచ్చేది అని; అందురు= చెప్పుతారు; కొందణు= మరికొంతమంది; కార్యఫలము= చేసేపనులయొక్క 
ఫలాన్ని; దైవము= విధి; ఇచ్చునండ్రు= ఇస్తుందంటారు; కొందణు= ఇంక కొందరు; ఎల్లఫలము= అన్ని ఫలాలూ; భూతస్వ భావంబ= 
ఆయా భూతాల స్వభావమే అని; అండ్రు= అంటారు. 

తాత్సర్యం: పాపరహితుడవు, అధికతేజుడవూ అయిన ఓ శుకా! కొందరు పురుష ప్రయత్నమే ఫల మిస్తుందంటారు. 
మరికొందరు కార్యఫలం ఇచ్చేది దైవమని చెప్పుతారు. ఇంక కొందరు ఫలమంతా ఆయా భూతాల స్వభావమే 
కాని మరేమీ కాదు అని పేర్కొంటారు. 


వ. ఇవి కర్మస్థుల తెబింగులు; సత్వస్థులు సమదర్శను లయి యుండుదురు; విశేషంబు వినుము. 68 
ప్రతిపదార్థం: ఇవి= ఈ చెప్పినవి; కర్మస్థుల= కర్మమార్గంలో ఉన్నవారి; తెజంగులు= పద్దతులు; సత్త్వస్థులు= సత్త్యంలో ఉన్నవారు; 
సమదర్శనులు+అయి= సమదృష్టి కలవారయి; ఉండుదురు= ఉంటారు; విశేషంబు= విశిష్టాంశం; వినుము= ఆలకించుము. 
తాత్పర్యం: కర్మమార్గంలో ఉండేవారి పద్దతు లివి. సత్త్యస్థు లయిన వారు సదా సమదర్శనం కలిగి ఉంటారు. 
గ డా థి 

ఇక ఇందులో ఉన్న విశేషం వివరిస్తాను వినుము. 
క. శివకరము దపము మేధా । ధవ! సకల జనంబులకును దానికి మూలం 

బవిరళ శమదమ సంపద । లవుట నివి మనంబుతోడ నలవడ వలయున్‌. 69 


ప్రతిపదార్థం: మేధాధవ!= బుద్దిమంతుడా!; సకలజనంబులకును= సమస్త ప్రజలకూ; తపము= తపస్సు; శివకరము= 
మంగళకరం; దానికిన్‌= తపస్సుకు; అవిరళ= ఎడతెగని; శమదమ= అంతరిం(ద్రియ నిగ్రహ బాహ్యేంద్రియ నిగ్రహములనెడి; 
సంపదలు= సిరులు; మూలంబు= కారణం; అవుటన్‌= కావటంవలన; ఇవి= ఈ శమదమాలు; మనంబు తోడన్‌= చిత్తంలో; 
అలవడన్‌ వలయున్‌= అలవాటు గావలెను. 


తాత్పర్యం: ప్రజ్ఞావంతుడవైన ఓ శుకా! సర్వజనులకూ తపస్సు మంగళకరమైనది. తపస్సుకు మూలం ఎడతెగని 
శమదమాలే అవుతున్నాయి. అందువలన శమదమాలను మనస్సులో అలవరచుకొనాలి. 
వ. స్వాధ్యాయంబు దపంబునకు బలం బిచ్చి తత్పలంబు గావించు. 70 
ప్రతిపదార్థం: స్వాధ్యాయంబు= వేదాధ్యయనం; తపంబునకున్‌= తపస్సుకు; బలంబు+ఇచ్చి= బలం ఇచ్చి; తత్పలంబున్‌= 
ఆ తపస్సుకు అనువైన ఫలాన్ని; కావించున్‌= ఒడగూరుస్తుంది. 
తాత్పర్యం: తపస్సుకు వేదాధ్యయనం బలం చేకూరుస్తుంది. తద్ద్వారా తపస్సుకు రాగల ఫలాన్ని 
(ప్రసాదింపజేస్తుంది. 
క, అరయంగా శబ్దంబును । పరంబునన రెండు సూవె బ్రహ్మములు గుణో 

త్తర శబ్ద బ్రహ్మ భజన । పరు(డు పరబ్రహ్మ మహితపదముం బొందున్‌. 71 


దౌ: 


ప్రతిపదార్థం: గుణ+ఉత్తర!= గుణడ్రేష్టుడా; అరయంగాన్‌= పరిశీలించగా; శబ్దంబును, పరంబున్‌= శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము; 
అనన్‌= అనగా; బ్రహ్మములు= (బ్రహ్మములు; రెండుచూవె!= రెండుగదా!; శబ్దబ్రహ్మ భజనపరు(డు= శబ్దబ్రహ్మమును 
సేవించటంలో ఆసక్తి కలిగినవాడు; పరబ్రహ్మమహిత పదమున్‌= పరబ్రహ్మమనే శ్రేష్టమైన స్థానాన్ని; పొందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: గుణ(శ్రేష్టుడవైన ఓ శుకుడా! బ్రహ్మములు శబ్ద(బ్రహ్మమనీ, పరబ్రహ్మమనీ రెండు రకాలుగా ఉన్నాయి. 
శబ్దబ్రహ్మను భజించడంలో ఆసక్తిగలవాడు పరబ్రహ్మను పొందుతాడు. 
విశేషం: 'ద్వే విద్యే వేతవ్యే తు శబ్దబ్రహ్మ పరంచ యత్‌ | శబ్ద(బ్రహ్మణి నిష్టాతః పరంబ్రహ్మా ధిగచ్చతి॥' అన్న 
అమృతబిందూపనిషత్తులోని వచనం ఇక్కడ స్మరణీయం. శబ్దబ్రహ్మ పరబ్రహ్మలను రెండు విద్యలు తెలిసికొనాలి. శబ్ద బ్రహ్మంలో 
నిపుణుడైనవాడు పరబ్రహ్మమును పొందుతాడని ఇందలి భావం. 
క పరమబ్రహ్మమ భూతో । త్మరముం గలిగించు మ్రింగు; దా నిప్మియతా 

స్పురితం బయ్యును బ్రకృతి । స్పురణను శబలత్వ మొంది పురుషవరేణ్యా! 72 
ప్రతిపదార్థం: పురుషవరేణ్యా!= పురుషశ్రేష్థా!; పరమ(బ్రహ్మమ= పరబ్రహ్మమే; తాన్‌= తాను; నిష్కియతా స్ఫురితంబు= 
క్రియారాహిత్యంచేత ప్రకాశిస్తూ కూడా; ప్రకృతి స్ఫురణనున్‌= ప్రకృతి యొక్క స్ఫూర్తిచేత; శబలత్వము= విచిత్రత్వమును; ఒంది= 
పొంది; భూత+ఉత్కరమున్‌= భూతముల సమూహాన్ని; కలిగించున్‌= పుట్టిస్తుంది; (మ్రింగున్‌= సంహరిస్తుంది. 
తాత్పర్యం: పురుష వర్యుడవగు ఓ శుకా! పరబ్రహ్మమే తాను ఏ (క్రియా లేనిదై కూడా (ప్రకృతి ప్రభావంతో 
శబలత్వం పొంది భూతాలను పుట్టించటం, సంహరించటం చేస్తూ ఉంటుంది. 
వ. సృష్టి తెబింగు ము న్నెఖింగించితి; సంహారప్రకారంబు సెప్పెద నాకర్ణింపుము. 73 


ప్రతిపదార్థం: మున్ను= పూర్వం; సృష్టి తెజంగు= సృష్టిక్రమాన్ని; ఎజింగించితిన్‌= తెలియజేశాను; సంహారప్రకారంబున్‌= 
జగత్తుయొక్క సంహారవిధానాన్ని; చెప్పెదన్‌= వచిస్తాను; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ముందు జగత్తుయొక్క సృష్టి విధానం చెప్పాను. ఇప్పుడు సంహారవిధానం ఎట్లాంటిదో వివరిస్తాను. 
వినుము. 


తే. స్థావరములు జంగమములు( దన్ను( గలయ । విలయ మొందిన ఘటపృష్ట విధము దాల్చు; 
భూమి నంబువుల్‌ మ్రింగు; వంబువుల నగ్ని, । యగ్ని ననిలుం, డనిలు. ద్రావు నాకసంబు. 74 


ప్రతిపదార్థం: స్థావరములు= కదలని కొండలు మొదలైనవి; జంగమములు= సంచరించే ప్రాణులు; తన్నున్‌= తనను; కలయన్‌= 
కూడుకొనగా; విలయము= ప్రళయం; ఒందిన= పొందిన; ఘటప్పష్ట విధమున్‌= కుండయొక్క పూర్వ రూపమైన మట్టిరీతిని; 
తాల్బున్‌= ధరించును; భూమిన్‌= అట్టి పృథ్విని; అంబువుల్‌= జలం; (మ్రింగున్‌= హరించును; అంబువులన్‌= జలాన్ని; అగ్ని= 
అనలుడు; అగ్నిన్‌= అనలుడిని; అనిలుండు= వాయువు; అనిలున్‌= వాయువును; ఆకసంబు= గగనం; (త్రావున్‌= 
లయమొనర్చుకొంటాయి. 


తాత్సర్యం: స్థావర జంగమా లనబడే సకలమూ భూమిలో కలిసిపోతాయి. అది ఘటస్వరూపం నశించిన పిమ్మట 
ఘటం తన పూర్వరూపమైన మృత్తికను పొందినట్లు అవుతుంది. ఆ భూమిని జలాలు (మైంగుతాయి. జలాలను 
అగ్నీ, అగ్నిని వాయువూ, వాయువును ఆకాశమూ కబళిస్తాయి. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 701 


ఆ. ఆకసమును మనసు హరియించు, గంధాది | యగు గుణాళతోడ నఖిల భూత 

ములును నిట్లు లయము. బొందిన గ్రసియించు । మనసు నాత్మగుణము నెనసి విధుండు. 75 
ప్రతిపదార్థం: ఆకసమును= ఆకాశాన్ని; మనసు= చిత్తం; హరియించున్‌= లయింపజేస్తుంది; ఇట్టు= ఈ రీతిగా; 
అఖిలభూతములును= సమస్త భూతాలు; గంధ+ఆదిఅగు= గంధం మొదలైన; గుణ+ఆళితోడన్‌= గుణాల సమూహంతో కూడా; 
లయమున్‌= నాశమును; పొందినన్‌= పొందగా; విధుండు= చంద్రుడు; ఆత్మగుణమున్‌= తన స్వభావాన్ని; ఎనసి= పొంది; 
మనసున్‌= చిత్తమును; (గ్రసియించున్‌= (మ్రింగుతాడు. 
తాత్సర్యం: మనస్సు ఆకాశాన్ని హరించివేస్తుంది. ఇట్టా సకలభూతాలూ తమ తమ గంధం మొదలైన గుణాలతో 
కూడ లయమై పోతాయి. తరువాత మనస్సుకు అధిదేవత అయిన చం[ద్రుడు తన స్వభావం పొంది ఆ మనస్సును 
కూడా తనలో లయం చేసుకొంటాడు. 


క అతని బొదువు సంకల్పం | బతుల జ్ఞానంబు దాని నడంచును విజ్ఞా 
నితం దద్దలము౦ బురుషదే । హితనుం గాలంబు వరుస నెడలం జేయున్‌. 76 


ప్రతిపదార్థం: సంకల్పంబు= మనోవ్యాపారం; అతనిన్‌= ఆ చంద్రుడిని; పొదువున్‌= లయింపజేస్తుంది; అతులజ్ఞానంబు= సాటిలేని 
జ్ఞానం; దానిన్‌= ఆ సంకల్పాన్ని; అడంయయను= అణచివేస్తుంది; కాలంబు= కాలాత్మకమైన తత్త్యం; విజ్ఞానితన్‌= విజ్ఞానిత్వాన్ని; 
తద్బలమున్‌= దాని బలాన్ని; పురుషదేహితనున్‌= పురుషశరీ రత్వాన్ని; వరుసన్‌= (క్రమంగా; ఎడలన్‌+చేయున్‌= నశింపజేస్తుంది. 
తాత్సర్యం: సంకల్పం చంద్రుడిని (గ్రసిస్తుంది. నిరుపమానమైన జ్ఞానం సంకల్పాన్ని రూపుమాపుతుంది. కాలం 
క్రమంగా విజ్ఞానాన్ని, దాని బలాన్నీ, పురుషశరీరత్వాన్నీ హతమారుస్తుంది. 


క కాలం బెడలిన విద్యో । న్మీలిత మగు బోధ మన్యమిశ్రత్వంబుం 
దూలించి వెలుగుచుండు వి । శాలమతీ! బ్రహ్మ మది ప్రశస్తము శ్రుతులన్‌. 77 


ప్రతిపదార్థం: విశాలమతీ!= విపులమైన బుద్దికలవాడా!; కాలంబు+ఎడలినన్‌= కాలం నళించిపోగా; విద్యోన్మీలితము+అగు= 
విద్యచేత వికసించినదైన; బోధము= జ్ఞానం; అన్యమి(శ్రత్వంబున్‌= ఇతర పదార్థాలతో కలయికను; తూలించి= తాలగించి; 
వెలుంగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; అది= అయ్యది; (శ్రుతులన్‌= వేదాలలో; (ప్రశస్తము= (ప్రసిద్ధమైనది; బ్రహ్మము= 
(బ్రహ్మశబ్దంతో వ్యవహరించబడేది. 

తాత్పర్యం: విశాలబుద్దిగల ఓ శుకుడా! ఆ కాలం కూడా నశిస్తుంది. పిదప విద్యచేత వికాసం పొందిన జ్ఞానం 
దేనితోనూ కలయిక చెందక శుద్దబోధస్వరూపమై వెలుగొందుతుంది. అదే బ్రహ్మం. వేదాలతో ప్రశస్తమైన బ్రహ్మ 
మదే. 


క వినుమీ సంహరణంబును । దన వస మాతత్త మవ్విధంబున దివసం 
బును రాత్రియు భూతములకు । జననము విలయమును జేయు సంక్రీడమెయిన్‌. 78 


ప్రతిపదార్థం: వినుము; ఈ సంహరణంబును= ఈ సంహారం కూడా; తన వసము= ఆ (బ్రహ్మముయొక్క వశంలో ఉన్నదే; 
ఆ తత్త్యము= ఆ (బ్రహ్మం; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; దివసంబును= పగలును; రాత్రియున్‌= రేయియు; భూతములకున్‌= 
భూతాలకు; జననమున్‌= పుట్టుకను; విలయమును= వినాశనాన్ని; సం(క్రీడమెయిన్‌= ఆటవలె; చేయున్‌= చేస్తుంది. 


తాత్పర్యం: శుకుడా! వినుము. ఈ సంహారకార్యం కూడా ఆ బ్రహ్మవశంలోనిదే. ఈ (ప్రకారంగా ఆ బ్రహ్మం 
రేయుంబవళ్ళు భూతాలకు వినోద[్రీడవలె జనన మరణాలను చేస్తూ ఉంటుంది”. 


వ. అని చెప్పి పారాశర్యుం డార్యవర్యుం డగు శుకునితో వెండియు నిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; పారాశర్యుండు= వ్యాసుడు; ఆర్యవర్యుండు+అగు= ఆర్యశ్రేష్టుడైన; శుకునితోన్‌= 
శుకయోగితో; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్పర్యం: వ్యాసు డట్టా చెప్పి ఆర్యశ్రేష్ణుడైన శుకుడిని చూచి మళ్ళీ ఇట్టా అన్నాడు: 
సీ, “జనియించి విప్రుండు జాతకర్మంబును । జౌలంబు నుపనీతి సంస్మతియును 
బడసి యాచార్యునిపాల నధ్యయనంబు । సేసి, తా నాతనిచే ననుజ్ఞ 


గాంచి తక్కటివి మూ డంచితాశ్రమముల । యందు నొక్కటి పూననగు గృహస్థ 
ధర్మ మాశ్రయ మండ్రు తక్కిన మూంటికిం। గావున నది పూని దైవపైత్ళ 


తే.  కంబులైన బుణంబుల. గ్రాంచు; వడుగు । నాంటి నడవడి బుషుల బుణమ్ము దీర్చి 
వచ్చి కాన కాషాయపక్వతC బ్రశుద్ది(। బొంది మటి యుత్తమాశ్రమ మొందు టొప్పు. 80 


ప్రతిపదార్థం: విప్రుండు= ద్విజుడు; జనియించి= పుట్టి; జాతకర్మంబునున్‌= పుట్టినపుడు చేసే సంస్కారాన్ని; చౌలంబున్‌= 
చూడా కర్మయును; ఉపనీతి సంస్కృతియునున్‌= ఉపనయన సంస్కారమును; పడసి= పొంది; ఆచార్యునిపాలన్‌= గురువు 
చెంత; అధ్యయనంబు చేసి= వేదాధ్యయనం కావించి; తాను= శిష్యుడైన తాను; ఆతనిచేన్‌= ఆ గురువుచేత; అనుజ్ఞన్‌= అనుమతిని; 
కాంచి= పొంది; తక్కటివి= మిగిలినవైన; మూండు+అంచిత+ఆ(శ్రమములఅందున్‌= పూజితములైన (గార్హస్థ్య వానప్రస్థ 
సన్న్యాసములనెడు) మూడు ఆశ్రమాలలో; ఒక్కటి= ఒక్క ఆ(శ్రమాన్ని; పూనన్‌+అగున్‌= స్వీకరించదగును; తక్కిన మూంటికిన్‌= 
మిగిలిన (బ్రహ్మచర్యం మొదలైన మూడా(శ్రమాలకు; గృహస్థ ధర్మము= గృహసాశ్రమ రూపమైన ధర్మం; ఆ(శ్రయము= ఆధారం; 
అం॥డ్రు= అని పెద్దలు చెప్పుతారు; కావునన్‌= ఆ కారణంవలన; నాంటినడవడిన్‌= (బ్రహ్మచర్య కాలం నాటి వేదాధ్యయనాది 
ప్రవర్తనతో; బుషులబుణమ్ము= బుషులకు చెందిన అప్పును; తీర్చివచ్చి= తొలగించుకొని వచ్చి; వడుగు= బ్రహ్మచారి; అది= 
ఆ గృహస్థాశ్రమం; పూని= వహించి; దైవపైతృకంబులు+ఐన= దేవతలకు, పితరులకు చెందిన; బుణంబులన్‌= అప్పులను; 
క్రాయన్‌= తొలగించుకొంటాడు; కాన= ఆ కారణంవలన; కాషాయపక్వతన్‌= చిత్తదోషాన్ని శమింపజేయడం ద్వారా; ప్రశుద్దిన్‌= 
మిక్కిలి శుద్దిని; పొంది= వహించి; మటి= ఆ పైన; ఉత్తమ+ఆ(శ్రమము= శ్రేష్టమైన ఆశ్రమమును; ఒందుట= పొందుట; ఒప్పున్‌= 
సమంజసంగా ఉంటుంది. 

తాత్సర్యం: బ్రాహ్మణుడు తాను పుట్టిన తర్వాత జాతకర్మ, చూడాకర్మ, ఉపనయనం మొదలైన సంస్కారాలు 
పొందాలి. ఆపై ఆచార్యుడి చెంతకు వెళ్ళి వేదాధ్యయనం చేయాలి. పిదప గురుని అనుమతి పొంది గార్హస్థ్యం, 
వానప్రస్థం, సన్న్యాసం అనే మూడు ఆశ్రమాలలో ఏదైనా ఒక ఆశ్రమాన్ని స్వీకరించాలి. బ్రహ్మచర్యం, వానప్రస్థం, 
సన్న్యాసం అనే మూడా(శ్రమాలకూ ఆధారం గృహస్థాశ్రమం అంటారు. అందుచేత తాను (బ్రహ్మచారిగా ఉంటూ 
వేదాధ్యయనం చేయటం ద్వారా బుషి బుణం తీర్చుకొన్నా, బ్రహ్మచారి ఇప్పుడు (క్రమపద్దతిలో గృహస్థాశ్రమం 
స్వీకరించి దేవబుణాన్ని, పిత్ధాణాన్ని తీర్చుకొనాలి. ఈ రీతిగా క్రమపద్ధతిలో చిత్తదోషం తొలగించుకొని పరిపాకం 
పొందిన తర్వాతనే ఉత్తమాశ్రమమైన సన్న్యాసం స్వీకరించటం మంచిది. 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 703 


విశేషం: (బ్రాహ్మణాది జాతులకు స్మృతులలో జాతకర్మం మొదలైన అనేక సంస్కారాలు విధించబడ్డాయి. ఇక్కడ విప్రులు 
పాటించవలసిన జీవనవిధానాన్ని బోధిస్తున్నాడు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనేవి నాలుగు ఆశ్రమాలు. ఇందులో 
(బ్రహ్మచర్యం పాటించినవాడు తక్కిన మూడాశ్రమాలలో తనకు అనువైన ఏ ఆశ్రమాన్నైనా స్వీకరించవచ్చును. కాని (క్రమపద్దతిలో 
గార్హస్ట్యం స్వీకరించటం మంచిదని వ్యాసుడి అభిప్రాయం. అది తక్కిన ఆశ్రమాలను పోషించేది కదా! 


బుషిబుణం, దేవబుణం, పిత్తాణం మొదలైన బుణాలు (ప్రతి ఒక్కరికీ సహజంగా ఉంటాయి. వేదాధ్యయనంతో 
బుషి బుణాన్నీ, యజ్ఞకర్మతో దేవబుణాన్నీ, (శ్రాద్దాదులతో పితరుల బుణాన్నీ తీర్చుకొనవచ్చును. ఇందుకు గృహస్థాశ్రమం 
తగి ఉంటుంది. క్రమపద్ధతిలో పక్వస్థితికి వచ్చిన తర్వాత చివరిదీ, (శ్రేష్టతమమైనదీ అయిన సన్యాసం స్వీకరించాలి. ఇట్లా చేయటం 
మంచిదని తాత్సర్యం. 
తే.  క్రతువుసే(త సేయించుట, శ్రుతులు గాఢ | నియతి జదువుట, చదివించుటయును, ధనము 
లీగికొనుట షట్కర్మంబు; లింతవట్టు । నర్హక్షృత్యంబు లండ్రు ధరామరులకు. 81 


ప్రతిపదార్థం: క్రతువు= యజ్ఞం; చేంత= చేయటం; చేయించుట= ఇతరులచేత అనుష్ట్రింప చేయటం; గాఢనియతిన్‌= దృఢమైన 
నియమంతో; (శ్రుతులు= వేదాలు; చదువుట= అధ్యయనం చేయటం; చదివించుటయును= ఇతరులచేత అధ్యయనం 
చేయించటం; ధనములు= అర్థసంపదలు; ఈగి= ఇవ్వటం; కొనుట= ఇతరులనుండి స్వీకరించటం; షట్కర్మంబులు= ఆరు 
కర్మములు; ఇంతవట్టు= ఇంతవరకు; ధరా+అమరులకున్‌= భూసురులకు; అర్హకృత్యంబులు= తగినపనులు; అం(డ్రు= అంటారు. 


తాత్పర్యం: బ్రాహ్మణులకు యజ్ఞం చేయటం, ఇతరులచేత చేయించటం, అధ్యయనం, అధ్యాపనం, దానం, 
'ప్రతిగ్రహం అనబడే షట్కర్మలు తగిన పనులని పెద్దలు చెప్పుతారు. 
దానగుణంబు సర్వవర్ల సామాన్యంబుగా నిరూపించుట (సం.12-226-14,15) 


వ. దానానుష్టానంబు సర్వజాతి సామాన్యం బయిన యుత్తమధర్మంబు; పుణ్యపరులకు దాతవ్యంబుగాని వస్తువు 
లేదు; కాశ్యుండను రాజు దన ప్రాణంబు లిచ్చి బ్రాహ్మణుప్రాణంబులు గాచె, నౌశీనరుండగు శిబి 
యాత్మాంగంబుల నౌరస పుత్రునిని బ్రాహ్మణార్థంబుగా నొసంగెః గాశీపతి యగు ప్రతర్దనుండు బ్రాహ్మణునికై 
నిజనయనంబులిచ్చె; విదేహుండును, జామదగ్భ్యుండును, గయుండును నొక్మొక్కతటి సకల వసుంధరయును 
బ్రాహ్మణుల కిచ్చిరి; పాంచాల్యుండగు బ్రహ్మదత్తుండు శంఖనిధి విప్రోత్తములకు దానంబుసేసె; మజియును 
బ్రాహ్మణులకు( బ్రాణ శరీర మణి హిరణ్య కన్యాగవాది ప్రశస్త వస్తువు లనేకు లర్హుల కొసంగిరి; వారలకెల్లను 
సమకూరిన సద్గతుల విశేషంబులం జెప్పం బెద్దయని వెండియు. 82 


ప్రతిపదార్థం: దాన+అనుష్టానంబు= దానం అనే ఆచరణ; సర్వజాతిసామాన్యంబు+అయిన= అన్ని జాతులకూ సాధారణమైన; 
ఉత్తమ ధర్మంబు= శ్రేష్టధర్మం; పుణ్య పరులకున్‌= పుణ్యంపై ఆసక్తిగలవారికి; దాతవ్యంబుకాని= ఈరాని; వస్తువు లేదు= పదార్థం 
లేదు; కాశ్యుండను రాజు= కాశ్యు డనబడే నరపతి; తన ప్రాణంబులు= తన అసువులు; ఇచ్చి= ఒసగి; బ్రాహ్మణ ప్రాణంబులు= 
విప్రడి యసువులను; కాచెన్‌= రక్షించాడు; బౌశీనరుండు+అగు= ఉశీనర దేశానికి చెందిన; శిబి= శిబి అనే రాజు; ఆత్మ+ 
అంగంబులన్‌= తన అవయవాలను; జౌరస పు(త్రునినిన్‌= తన సొంత కుమారుడిని; (బ్రాహ్మణ+అర్థంబుగాన్‌= బ్రాహ్మణుల 
కొరకై; ఒసంగెన్‌= ఇచ్చాడు; కాశీపతిఅగు= కాశీనగరానికి రాజైన; ప్రతర్షనుండు= ప్రతర్షను డనేవాడు; బ్రాహ్మణునకై= వి్రుడికై; 
నిజనయనంబులు= తన కన్నులు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; విదేహుండును, జామదగ్భ్యుండును, గయుండును= జనకుడు, 
పరశురాముడు, గయుడనువారు; ఒక్కొక్క తటిన్‌= ఒక్కొక్క సమయాన; సకలవసుంధరయును= సమస్త భూమియును; 


(బ్రాహ్మణులకున్‌= విప్రులకు; ఇచ్చిరి= ఇచ్చారు; పాంచాల్యుండగు= పాంచాలదేశానికి చెందినవాడైన; బ్రహ్మదత్తుండు= ఆ 
పేరుగల రాజు; విప్ర+ఉత్తములకున్‌= బ్రాహ్మణోత్తములకు; శంఖనిధి= “శంఖ” మనే నిధిని; దానంబుచేసెన్‌= దానంగా ఇచ్చాడు; 
మజీయును= ఇంకను; అనేకులు= పెక్కుమంది; అర్హులకున్‌= తగినవారికి; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; ప్రాణ= ప్రాణాలు; 
శరీర= దేహం; మణి= మణులు; హిరణ్య= స్వర్షం; కన్యా= కన్యలు; గవాది(గో+ఆది)= గోవులు మొదలైన; ప్రశస్త వస్తువులు= 
శ్రేష్ట పదార్దాలు; ఒసంగిరి= ఇచ్చారు; వారలకున్‌+ఎల్లను= వారికందరికీ; సమకూరిన= కలిగిన; సద్గతుల విశేషంబులన్‌= ఉన్న 
తగతులలోని విశేషాలను; చెప్పన్‌+పెద్ద అని= వివరించటానికి అలవిగాకున్నదని చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: దాన మనేది అన్ని జాతులకూ సాధారణమైన ఉత్తమధర్మం. పుణ్యాత్ములకు ఈరాని వస్తువు లేదు. 
పూర్వం కాశ్యుడనే రాజు తన ప్రాణా లిచ్చి బ్రాహ్మణుడి ప్రాణాలను రక్షించాడు. ఉశీనరాధిపతి అయిన శిబి 
(బ్రాహ్మణులకై తన అవయవాలనూ, జౌరసపుత్రుడినీ దానం చేశాడు. కాళిని పాలించే ప్రతర్హనుడనేరాజు తన 
నేత్రాలు విఫ్రుడికై దానం చేశాడు. జనకుడు, పరశురాముడు, గయుడు (బ్రాహ్మణులకై సమస్త భూమండలాన్ని 
దానమిచ్చారు. పాంచాలదేశీయుడైన (బ్రహ్మదత్తుడు వి(ప్రశ్రేష్టులకు శంఖనిధినే దానం చేశాడు. అంతే కాదు. 
చాలామంది తగిన విప్రులకు ప్రాణాలు, శరీరం, మణులు, బంగారు, కన్యలు, గోవులు మొదలైన శ్రేష్టపదార్థాలను 
దానం చేసి ఉన్నారు. వారి కందరికీ కలిగిన సద్గతులను వివరించటానికి సాధ్యం కాదు" అని చెప్పి వ్యాసుడు 
మళ్ళీ ఇట్టా అన్నాడు: 
క. “దానాధ్యయన యజనముల । నానావిధపాపములు వినాశము. బొందుం 

గాన యవి మేలు హింసా । హీనత ధర్మవిధిలేని యెడం గడు వలయున్‌. 83 
ప్రతిపదార్థం: దాన= దానం చేతను; అధ్యయన= వేదాధ్యయనం చేతను; యజనములన్‌= యజ్ఞాలు చేయటంచేతను; 
నానావిధపాపములు= పెక్కు రకాలైన పాపాలు; వినాశమున్‌+పొందున్‌= నశించిపోతాయి; కాన= అందువలన; అవి= ఆ 
దానాదులు; మేలు= శ్రేష్టమైనవి; ధర్మవిధి లేనిఎడన్‌= ధర్మవిహిత విధానం లేని చోట; కడున్‌= మిక్కిలిగా; హింసాహీనత= 
హింసలేకుండా ఉండటం; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నవి. 
తాత్సర్యం: దానం, అధ్యయనం, యజ్ఞం చేయటం అనే కర్మలవలన అనేక విధాల పాపాలు నశిస్తాయి. కాబట్టి 
వాటి నాచరించటం మేలైన పని. వేదవిహిత ధర్మం కానప్పుడు ఏ ప్రాణులనూ హింసించకుండా ఉండాలి. (వేదం 
విధించినపుడు ప్రాణిహింస హింస కాదని భావం). 
ఆ. ధూతపాపుం డైన పూతాత్మకుండు ల | ఘ్వాశి యగుచు, నింద్రియముల గెల్చి 

మనసులోన గామమును గ్రోధమును జొర । నీక బ్రహ్మపదము నిచ్చం గోరు. 84 
ప్రతిపదార్థం: ధూతపాపుండు+ఐన= తొలగిన పాపాలు కలవాడగు; పూత+ఆత్మకుండు= పవిత్రాత్ముడు; లఘు+ఆశి అగుచున్‌= 
మితాహారి అవుతూ; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాలను; గెల్సి= ఓడించి; మనసులోనన్‌= చిత్తంలో; కామమును (క్రోధమును= కామాన్ని, 
కోపాన్నీ; చొరన్‌+-ఈక= |ప్రవేశించనీయకుండా; ఇచ్చన్‌= మనస్సులో; బ్రహ్మపదమున్‌= (బ్రహ్మస్థానాన్ని; కోరున్‌= అభిలషిస్తాడు. 
తాత్పర్యం: పాపాల నన్నిటినీ నశింపజేసికొన్న పవిత్రాత్ముడు మితంగా ఆహారం స్వీకరించి, ఇంద్రియాలపై విజయం 
సాధిస్తాడు. కామ(క్రోధాలను తన మనస్సులో (ప్రవేశింపనీయడు. అట్లా చేసి బ్రహ్మపదవిని ఎదలో అభిలషిస్తాడు. 
ఆ. _ ఇట్టివాండు వెడల నీందు నింద్రియజల | మన్యుపంక లోభమయ తటాది 

ఘోరరూప యగు నసార సంసార వి । శాలనది( బ్రశాంతశాలి హృదయ! 85 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 705 


ప్రతిపదార్థం: ఇట్టివాండు= ఈ విధంగా ప్రవర్తించేవాడు; ఇం(ద్రియజల= ఇం(ద్రియా లనే నీటితోనూ; మన్యుపంక= కోపమనే 
బురదతోనూ; లోభమయతట+ఆది= లోభరూపమైన గట్టు మొదలైన వాటితోనూ; ఘోరరూప+అగు= భయంకర రూపంకలదైన; 
అసార= సారంలేని; సంసార= సంసారమనెడి; విశాల= విసృతమైన; నదిన్‌= నదిని; వెడలన్‌+ఈందున్‌= తరిస్తాడు. 


తాత్పర్యం: ప్రశాంతమైన చిత్తం కల శుకుడా! పై నే చెప్పిన రీతిగా ప్రవర్తించేవాడు ఇంద్రియాలే నీరుగా, కోపమే 
బురదగా, లోభమే గట్టుగా - ఇట్టా భీకరంగా ఉన్న సంసార మనే విశాలమైన నదిని తరిస్తాడు. 


నిశేషం: అలం: రూపకం. 


తే. ఘనతరప్రజ్ఞ యను తెప్ప గలుగువాండు । సంసరణనది గడవంగ6 జాలు గాక! 

కామమును గ్రోధమును మది గలిగి ప్రజ్ఞ । చించునేని నక్కడచుట చిక్కువడదె? 86 
ప్రతిపదార్థం: ఘనతరప్రజ్ఞణఅను= గొప్పదైన ప్రజ్ఞ అనే; తెప్ప= నావ; కలుగువాండు= కలవాడు; సంసరణనదిన్‌= సంసారమనే 
నదిని; కడవంగన్‌+చాలున్‌= దాటగలుగుతాడు; కాక= అట్టాకాక; కామమును= కోరికను; క్రోధమును= కోపమును; మదిన్‌= 
చిత్తంలో; కలిగి= సంభవించి; (ప్రజ్ఞన్‌= బుద్దిని; చించున్‌+ఏనిన్‌= నశింపజేస్తే; ఆ+కడచుట= ఆ తరించటం అనే కార్యం; 
చిక్కు+పడదె?= ఇబ్బందికి గురికాదా? 
తాత్సర్యం: గొప్ప ప్రజ్ఞ అనే పడవ నధిస్టించిన వాడు సంసార మనే నదిని దాటుతాడు. అట్లాకాక కామ(క్రోధాలవలన 
ప్రజ్ఞకు భంగం కలిగితే ఆ నదీతరణం చిక్కుపడి నెరవేరకపోతుంది కదా! 


క గతహర్షభయక్రోధు(డు । ధృతిమంతుండు నప్రమత్తధీమహితుండు సం 
శ్రితధర్ముండు దాంతుండు నగు । నత డవసాదంబు నొంద( డతులవివేకా! 87 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని తెలివికలవాడా!; గతహర్షభయ(క్రోధు(డు= తొలగిన సంతోషం, భీతి, కోపంకలవాడు; 
ధృతిమంతు(డు= ధైర్యంకలవాడు; అ(ప్రమత్త= ఏమరుపాటు లేని; ధీ= బుద్దిచేత; మహితుండు= పూజితుడైనవాడు; 
సంశితధర్ముండు= ఆ(శ్రయించబడిన ధర్మంకలవాడు; దాంతు(డు= నిగ్రహంకలవాడు; అగు= అయిన; అతండు= ఆ వ్యక్తి 
అవసాదంబున్‌= నాశనాన్ని; ఒందండు= పొందడు. 

తాత్పర్యం: అనుపమ వివేకంకల శుకుడా! ఎవరికి హర్షం, భయం, కోపం లేవో ఎవడు ధైర్యశాలియో, జాగరూకమైన 
బుద్దిగలవాడో, ధర్మా న్నాశ్రయించి ఉంటాడో, ఇంద్రియని[గ్రహం కలిగి ప్రవర్తిస్తాడో, అట్లాంటివాడు నాశం పొందడు. 


క ధర్మ మధర్మము వోలె న । ధర్మము దా ధర్మవిధి విధంబున దోంచుం 

గర్మసమితి నొక్కొక యెడ । ధర్మగతి యెటుంగవలయు. దచ్చాస్త్రములన్‌.” 88 
ప్రతిపదార్థం: కర్మ సమితిన్‌= కార్యసమూహంలో; ఒక్కొక ఎడన్‌= ఒక్కొక్క సందర్భంలో; ధర్మము= ధర్మమైనది; అధర్మముపోలెన్‌= 
ధర్మం కాని దానివలెనూ; అధర్మము= ధర్మంకానిది; తాన్‌= తాను; ధర్మవిధివిధంబునన్‌= ధర్మకార్యం మాదిరిగానూ; తోయన్‌= 
భాసిస్తుంది; తద్‌+శాస్త్రములన్‌= ఆ ధర్మం నిరూపించే శాస్తాలతో; ధర్మగతి= ధర్మవిధానాన్ని; ఎజుంగన్‌ వలయున్‌= తెలిసికొనాలి. 
తాత్పర్యం: మనం అనుష్టించే కార్యాలలో ఒక్కొక్క పట్టున ధర్మకార్యం అధర్మంగా తోస్తుంది. అధర్మకార్యం 
ధర్మంగా తోస్తుంది. అందుచేత ధర్మశా(స్రాలను పరీక్షించి ధర్మగమన మెట్టాంటిదో గుర్తించాలి”. 


వ. అని యుపదేశించి మటియును. 89 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; ఉపదేశించి= బోధించి; మజియును= ఇంకను. 
తాత్పర్యం: ఇట్టా బోధించి వ్యాసుడు శుకుడితో ఇంకా ఇట్టా అన్నాడు: 
క, “జ్ఞానంబు వడయుటకు వా। జా శ్రనసములు సునియతములు గావింతురు, స 

మ్మానిత శాంతికొటికు వి । జ్ఞానంబున నాత్మనియతి సల్పుదురు బుధుల్‌. 90 
ప్రతిపదార్థం: బుధుల్‌= పండితులు; జ్ఞానంబు పడయుటకున్‌= జ్ఞానం పొందటానికి; వాక్‌+మానసములు= వాక్కును, 
మనస్సును; సునియతములు= చక్కగా నియమించబడినవిగా; కావింతురు= చేస్తారు; సమ్మానిత= ఆదరింపబడిన; శాంతికొజకున్‌= 
శాంతిని పొందటానికి; విజ్ఞానంబునన్‌= విశేష జ్ఞానంతో; ఆత్మనియతిన్‌= ఆత్మనియమమును; సల్పుదురు= చేస్తారు. 
తాత్పర్యం: 'పండితు లైనవారు జ్ఞానసిద్దిని కోరి వాక్కును, మనస్సునూ నిగ్రహిస్తారు. శాంతి పొందటానికై 
విశేషజ్ఞానంతో ఆత్మనియమం పాటిస్తారు. 
క ఈ తెరువున వేదవిదుండు । వీతామ్మాయుండు ధర్మవేదియు. బాప 

స్పీతుండు సరియై కడతు ర । నాతురత జరామరణమహాంభోరాశిన్‌. 91 
ప్రతిపదార్థం: ఈ తెరువునన్‌= ఈ మార్గంతో; వేదవిదుండు= వేదం తెలిసినవాడూ; వీత+ ఆమ్నాయుండు= వేదజ్ఞానం లేనివాడూ; 
ధర్మవేదియున్‌= ధర్మం తెలిసిన వాడూ; పాపస్పీతుండు= పాపంచేత వృద్దిపొందిన వాడూ; సరి+ఐ= సమానులై; అనాతురతన్‌= 
ఆతురత లేకుండా; జరామరణ మహా+అంభోరాశిన్‌= ముసలితనం, చావు అనే మహాసముద్రాన్ని; కడతురు= తరిస్తారు. 
తాత్సర్యం: వేదజ్ఞుడైనా, వేదగంధం లేనివాడైనా, ధర్మజ్ఞుడైనా, పాపాత్ముడైనా సరే - పైన చెప్పిన పద్దతి పాటిస్తే 

ల a వా a రా ధ — 

- అందరూ సమంగా జరామరణ ప్రవాహరూపమైన సంసారసముద్రాన్ని కష్టంలేకుండా దాటుతారు. 
విశేషం: అలం: రూపకం. 


వ. ఆచారనేమియు( బ్రాణయుగంబును, నపానాక్షంబును, హ్రీవరూథంబును, నుపాయాపాయకూబరంబును, 
ఘ్రాణశ్రవణ వాహనంబును, జ్ఞానసారథికంబును, సర్వతంత్ర ప్రతోదంబును, ద్యాగరశ్మియు నగు యోగరథంబు 
నెక్కి వెరవుగలవా( డక్షరపదంబు సొరం జనంజాలు; నా రథికుం డా తంత్రంబు ప్రభావంబునంజేసి.92 

ప్రతిపదార్థం: ఆచారనేమియున్‌= ఆచార మనే చక్రపు టంచు గలదీ; ప్రాణయుగంబును= ప్రాణమనే కాడి గలదీ; 

అపాన+అక్షంబును= అపానమనే ఇరుసు కలదీ; హ్రీవరూథంబును= సిగ్గు అనే ఆచ్చాదనం కలదీ; ఉపాయ+అపాయకూబరంబును= 
ఉపాయం, అపాయం అనే నొగలు కలదీ; ఘ్రూణశవణ వాహనంబును= (ఘాణేం(ద్రియ శ్రవణేంద్రియాలనే గుర్రాలు కలదీ; 
జ్ఞానసారథికంబును= జ్ఞాన మనే సారథి కలదియు; సర్వతంత్ర ప్రతోదంబును= సర్వతం(త్రమనే జాటీ కలదీ; త్యాగరశ్మియున్‌= 
త్యాగమనే పగ్గాలు కలదీ; అగు= అయినట్టి; యోగరథంబున్‌= యోగమనే రథాన్ని; ఎక్కి= అధిష్టించి; వెరవుగలవాండు= 
ఉపాయశాలిఅయినవాడు; అక్షరపదంబున్‌= క్షరంకాని స్థానాన్ని అనగా మోక్షాన్ని; చొరన్‌+చనన్‌+చాలున్‌= ్రవేశించగలుగును; 

ఆ రథికుండు= ఆ రథంలో పయనించినవాడు (ఆత్మ; ఆ తంత్రంబు= ఆ ఉపాయంయొక్క; ప్రభావంబునన్‌+చేసి= 

మహిమవలన. 


తాత్సర్యం: సదాచారమే చ(క్రపుటంచుగా, (ప్రాణమే కాడిగా, అపానమే ఇరుసుగా, సిగ్గే ఆచ్చాదనంగా, 
ఉపాయాపాయాలే నొగలుగా, ఘ్రాణేంద్రియ (శ్రవణేంద్రియాలే గుర్రాలుగా, జ్ఞానమే సారథిగా, సర్వతం(త్రమే 
కొరడాగా, త్యాగమే పగ్గాలుగా సాగే యోగమనే రథాన్ని ఎక్కిన ఉపాయశాలిఅయిన ఆత్మ అనే రథికుడు మోక్షపదం 
చేరుకొనగలడు. ఆ విధంగా పయనించిన రథికుడు ఆ ఉపాయబలంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 707 


నిశేషం: అలం: రూపకం. 
క. వరుసన ధరణీపవనాం । బరజలతేజముల గెలుచు, బల మెక్కి యహం 

కరణంబు ద్రోచు; బుద్దిం | బరువడి నడ6గించు. బ్రకృతి పని బెడంబాపున్‌. 93 
ప్రతిపదార్థం: వరుసన= (క్రమంగా; బలము+ఎక్కి= బలవంతుడై; ధరణీ= భూమిని; పవన= గాలిని; అంబర= ఆకసాన్నీ; 
జల= నీటినీ; తేజములన్‌= తేజస్సును; గెలుచున్‌= లోబరచుకొంటాడు; అహంకరణంబున్‌= అహంకారాన్ని; (త్రోచున్‌= 
కడకునెట్టివేస్తాడు; బుద్దిన్‌= మతిని; పరువడిన్‌= శీఘ్రంగా; అడంగించున్‌= నశింపజేస్తాడు; ప్రకృతిపనిన్‌= ప్రకృతియొక్క చేష్టను; 
పెడ(బాపున్‌= తొలగించి వేస్తాడు. 
తాత్సర్యం: (క్రమంగా బలపడి పృథ్వి వ్యాపస్తేడోవాయ్యాకాశాలనే పంచభూతాలపై విజయం సాధిస్తాడు. అంతేకాక 
అహంకారాన్ని కడకు నెట్టివేస్తాడు. బుద్దిని నియమిస్తాడు. ప్రకృతి చేష్టలైన కామాదులను అరికట్టుతాడు. 


ఆ. భూమిజయము దొడంగి పురుషు డంతంతకు । వృద్ది. బొంది యోగసిద్ది. బొందు. 
బొగయు మిడు(గుటులును బొనుంగు లేని శిఖియు | బహులశిఖలు నైన పగిది ననఘ! 94 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; పురుషుండు= జీవుడు; భూమిజయముతొడ(గ= పృథ్వీభూతమును జయించిన 
మొదలుగా; అంతంతకున్‌= అంతకంతకు; వృద్దిన్‌+పొంది= పెరుగుదల నొంది; పొగయున్‌= ధూమమును; మిడుంగుజులును= 
నిప్తురవ్వలూ; పొనుగు లేని= తేజోహీనతలేనట్టి; శిఖియున్‌= అన్నియు; బహులశిఖలున్‌= అనేకజ్యాలలు; ఐన పగిదిన్‌= అయిన 
రీతిగా; యోగసిద్దిన్‌+పొందున్‌= యోగముయొక్క పరిపక్వదశను పొందుతాడు. 


తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ శుకుడా! జీవాత్ముడు పృ్పథ్వీభూతాన్ని జయించిన నాటినుండి (క్రమ(క్రమంగా 
వృద్ది పొందుతాడు. అతడు ధూమం, మిణుగురులు, తేజోహీనత లేని అగ్ని అనేక జ్వాలలతో కూడి జ్వలించినట్టే 
యోగసిద్దుడై ప్రకాశిస్తాడు. 


తే. విను మహంకారజయము పృథ్వీ ముఖంబు । లైనవానిని బుద్ది ప్రధానమును జ 
యించునట్టి సంస్కారంబు నిచ్చు; దాన | నగు మహానుభావంబు సంయమివరులకు. 95 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అహంకారజయము= అహంకారంపై సాధించిన గెలుపు; పృథ్వీ ముఖంబులు+ఐన 
వానిని= భూమి మొదలుగా గల పంచభూతాలను; బుద్ది= బుద్దిని; ప్రధానమును= (ప్రకృతిని; జయించునట్టి= సాధించునటువంటి; 
సంస్కారంబున్‌= సంస్కరణమును; ఇచ్చున్‌= ఇస్తుంది; దానన్‌= అందువలన; సంయమివరులకున్‌= ముని(శ్రేష్టులకు; 
మహానుభావంబు= గొప్ప (ప్రభావం; అగున్‌= కల్గుతుంది. 


తాత్సర్యం: అహంకారంపై విజయం సాధిస్తే క్రమంగా అది పృథ్వాది పంచభూతాలనూ, బుద్దినీ, ప్రకృతినీ 
జయించగల సంస్కారాన్ని ప్రసాదిస్తుంది. అందువలన మునివర్యులకు గొప్పప్రభావం సమకూరుతుంది. 


వ. ఇది యోగప్రకారంబు. 96 
ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకు చెప్పింది; యోగప్రకారంబు= యోగముయొక్క విధానం. 


తాత్సర్యం: ఇంతవరకు నిరూపించబడింది యోగపద్దతి. 


తే. అనఘ! యింద్రియముల విషయముల మీ6ద । నిగుడనీక, మనంబుతో మగుడ. దిగిచి 
యాత్మ(గూర్లుట సాంఖ్యుల యనువు; సాంఖ్య | యోగములు రెండు నారయ నొక్క తెరువ. 97 


ప్రతిపదార్థం: అనఘ!= కల్మషరహితుడా!; ఇంద్రియములన్‌= (శ్రోత్రాదులైన ఇంద్రియాలను; విషయములమీందన్‌= శబ్దాదులైన 
విషయాలమీద; నిగుడనీక= (ప్రసరింపనీక; మనంబుతోన్‌= మనస్సుతో; మగుడన్‌= మరలేటట్టు; తిగిచి= ఆకర్షించి; ఆత్మన్‌= 
ఆత్మయందు; కూర్చుట= లగ్నంకావించటం; సాంఖ్యుల అనువు= సాంఖ్యమార్గాన్ని అనుసరించేవారి పద్దతి; ఆరయన్‌= 
పరిశీలించగా; సాంఖ్యయోగములు= సాంఖ్యమార్గం, యోగమార్గం; రెండున్‌= రెండూ; ఒక్క తెరువు+అ= ఒక్క పద్దతియే. 


తాత్సర్యం: పాపరహితుడా! ఇంద్రియాలను విషయాలపై పోనీయకుండా మనస్సు మరలింపజేసి ఆత్మయందు 
సంలగ్నం కావించాలి. సాంఖ్యులు ఈ పద్దతినే పాటిస్తారు. పరిశీలించి చూడగా సాంఖ్యయోగమార్లాలు రెండూ 
ఒక పద్దతికి చెందినవే. 
విశేషం: భగవద్గీతలో కృష్ణుడు “ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి” అని సాంఖ్యయోగముల ఏకత్వాన్ని 
ప్రతిపాదించిఉన్నాడు. ఇక్కడ గూడ ఈ విషయమే మరల ప్రస్తావించబడింది. 
క. ఈ రెండు ప్రకారంబుల । వారలకును మమత విడువవలయుట సరి; ని 

స్పారపు సంసారమునకు(। గారణము మమత్వ మగుట. గవిజనముఖ్యా! 98 


ప్రతిపదార్థం: కవిజనముఖ్యా!= యోగిజన శ్రేష్టా!; నిస్సారపు= సారరహితమైన; సంసారమునకున్‌= సంసారానికి; కారణము= 
హేతువు; మమత్వము= మమకారం; అగుటన్‌= కావటంవలన; ఈ రెండు (ప్రకారంబుల వారలకును= ఈ ద్వివిధ పద్దతులు 
పాటించే వారికి కూడా; మమత= మమకారమును; విడువన్‌+వలయుట= వదలవలసిన ఆవశ్యకత; సరి= సమమే. 


తాత్సర్యం: యోగులలో ్రేష్టుడవైన ఓ శుకుడా! నిస్సారమైన సంసారానికి ముఖ్యకారణం మమకారమే. అందువలన 
సాంఖ్యాన్ని అనుసరించేవారికైనా, యోగాన్ని పాటించేవారికైనా మమకార పరిత్యాగం సమానమైన ధర్మం. 


వ. భూతతారతమ్యంబులు సెప్పెద నాకర్ణింపుము: జంగమస్థావరంబులయందు జంగమంబులు లెస్స; యవి 
జరాయువు, నండంబును, నుద్ధిదంబును, స్వేదంబును నను జనక విశేషంబుల జనియించి 
బహుపాదంబులును, ద్విపాదంబులు నైయుండు; నందు మనుష్యులు మేలు; మనుష్యుల యందు 
జాతిధర్మోపధారకు లెక్కుడు; జాతి ధర్మోపధారకుల యందు విప్రు లుత్తములు; విప్రలయందు వేదజ్లు 
లుదాత్తులు; వేదజ్ఞులయందుం బ్రవచనశీలు రుత్చృష్టులు; ప్రవచన శీలురయం దాత్మజ్ఞులధికులు; వారలు 
స్వధర్మవిదులు, సత్యసంకల్పులు, నధిభూతాధిదైవ వేదులు నగుదురు. వారలం జూవె దేవతలు బ్రాహ్మణు 
లండ్రు; వా రెల్ల వారికి నమస్మారాద్యుపచారాదరణీయులు; వారికి సరిలేరు; వా రాధారంబుగా సమస్త 
జగంబులు. బ్రవర్తిల్లుచున్నవి' యని చెప్పి య మృహాత్ముండు వెండియు. 99 


ప్రతిపదార్థం: భూతతారతమ్యంబులు= ప్రాణులలోని తరతమభేదాలు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్షింపుము= వినుము; 
జంగమస్థావరంబుల+అందున్‌= చరాచరములయందు; జంగమంబులు= చరప్రాణులు; లెస్స= మేలు; అవి= ఆప్రాణులు; 
జరాయువు= మావి; అండంబును= (గుడ్డును; ఉద్భిదంబును= భూమిని ఛేదించుకొని పుట్టేదీ; స్వేదంబును= చెమటయును; 
అను= అనే; జనకవిశేషంబులన్‌= ఉత్సాదకములైన వస్తు విశషాలయందు; జనియించి= పుట్టి; బహుపాదంబులును= అనేక చరణాలు 
కలవి; ద్విపాదంబులున్‌+ఐ= రెండు చరణాలు కలవియునై; ఉండున్‌= ఉంటాయి; అందున్‌= ఆ ద్విపాద ప్రాణులలో; మనుష్యులు= 


శాంతిపర్వను - పంచనూశ్వాసము 709 


మానవులు; మేలు= లెస్స; మనుష్యుల+అందున్‌= మానవులలో; జాతిధర్మ+ఉపధారకులు= జాతియొక్క ధర్మమును పోషించేవారు; 
ఎక్కుడు= మేలు; జాతిధర్మ+ఉపధారకులయందున్‌= జాతి ధర్మపోపకులలో; విఫ్రలు= (బ్రాహ్మణులు; ఉత్తములు= ్రేష్టులు; 
విప్రుల+అందున్‌= భూసురులలో; వేదజ్ఞాలు= వేదం తెలిసినవారు; ఉదాత్తులు= (్రేష్టులు; వేదజ్ఞుల+అందున్‌= వేదవిదులలో; 
'ప్రవచనశీలురు= వేదపాఠప్రవచనం చూసేవారు; ఉత్కృష్టులు= ్రేష్టులు; (ప్రవచనశీలుర+అందున్‌= (ప్రవచనం చేసేవారియందు; 
ఆత్మజ్ఞులు= ఆత్మతత్మ్యమెరిగినవారు; అధికులు= డ్రేష్టులు; వారలు= వారు; సర్వధర్మవిదులు= సమస్త ధర్మాలు తెలిసినవారు; 
సత్యసంకల్పులు= సత్యమైన సంకల్పంకలవారు; అధి భూతాది దైవవేదులున్‌= అధిభూతమును; అధిదైవము నెరిగినవారును; అగుదురు= 
అవుతారు; దేవతలు= సురలు; వారలన్‌+చూవె= వారలనే కదా!; 'బ్రాహ్మణులు+అండ్రు= బ్రాహ్మణులు అని చెప్పుతారు; వారు= ఆ 
బ్రావ్మాణులు; ఎల్లవారికిన్‌= అందరికీ, నమస్కార+ఆది+ఉపచార+ఆదరణీయులు= నమస్కారం మొదలైన ఉపచారాలచేత ఆదరించదగినవారు; 
వారికిన్‌= ఆ బ్రాహ్మణులకు; సరిలేరు= సాటివారు లేరు; వారు= ఆ బ్రాహ్మణులు; ఆధారంబుగాన్‌; ఆశ్రయంగా; సమస్తజగంబులున్‌= 
సర్వలోకాలూ; ప్రవర్తిల్హుచున్నవి= నడుస్తున్నవి; అని చెప్పి= అని వచించి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: ప్రాణులలోఉన్న తేడాలు వివరిస్తాను వినుము. చరాచరాలైన రెండు రకాల ప్రాణులలో చరప్రాణులు 
మేలైనవి. అవి మావి, గ్రుడ్డు, ఉద్భిదము, చెమట అనే ఉత్పాదక పదార్జాలనుండి పుట్టి అనేకపాదాలు గలవి, 
రెండు పాదాలు గలవిఅయి ఉంటాయి. వాటిలో మానవులు మేలు. మానవులలో జాతిధర్మాన్ని పోషించేవారు 
(శ్రేష్టులు. వారిలో విప్రులు మేలైనవారు. విప్రలలో వేదము నెరిగినవారు ముఖ్యులు. వేదం తెలిసినవారిలో 
వేదార్థప్రవచనం కావించేవారు ఉత్కృష్టమైనవారు. అట్లా ప్రవచనం చేసేవారిలో ఆత్మజ్ఞులైనవారు గొప్పవారు. 
ఆత్మతత్త్యం తెలిసినవారు, సర్వధర్మవేత్తలు, యథార్థమైన సంకల్పం కలవారు, అధిభూతాధిదైవాలను ఎరిగినవారు 
అవుతున్నారు. దేవతలు అట్లాంటి వారినే బ్రాహ్మణు లంటారు. ఆ రకమైన (బ్రాహ్మణులు అందరికీ 
ప్రణామాదులచేత ఆదరించదగి ఉన్నారు. వారికి సమానమైన వా రెవరూ లేరు. వారి నాధారం చేసికొనే సమస్త 
లోకాలూ నడుస్తున్నాయి” అని మళ్ళీ (వేదవ్యాసమునీంద్రుడు ఇట్టా అన్నాడు:) 
తే. _ “బ్రాహ్మణునకు బ్రధానవర్తనము వినుము! । నిర్మలజ్ఞానయుక్తు(డై కర్మసమితి 

నలఘునిష్టమై. జలుపంగ వలయు; దాన । సంశయము లెల్ల బాయుం బ్రసాద మొందు. 100 
ప్రతిపదార్థం: బ్రాహ్మణునకున్‌= పై జెప్పిన లక్షణాలతో విలసిల్లే బ్రాహ్మణుడికి; ప్రధాన వర్తనము= ముఖ్యమైన నడవడి; వినుము; 
నిర్మలజ్ఞానయుక్తుండు+ఐ= అతడు నిర్మలమైన జ్ఞానంతో కూడినవాడై; అలఘునిస్టమైన్‌= గొప్ప నిష్టతో; కర్మసమితిన్‌= కర్తవ్యకార్య 
సమూహాలను; చలుపంగన్‌ వలయున్‌= నిర్వహించాలి; దానన్‌= ఆ విధంగా చేయటంవలన; సంశయములు+ఎల్లన్‌= సమస్త 
సందేహాలూ; పాయున్‌= తొలగుతాయి; (ప్రసాదమున్‌= నైర్మల్యమును; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: 'పూర్యోక్తమైన లక్షణాలతో ఒప్పారే బ్రాహ్మణుడు ఎట్లా ప్రవర్తించాలో చెప్పుతాను వినుము. అతడు 
నిర్మలజ్ఞానం కలిగి గొప్ప దీక్షతో (శ్రద్దతో కర్తవ్యకర్మలు చేయాలి. అట్లా చేస్తే అతడి సంశయాలన్నీ తొలగిపోతాయి. 
bo oa ళు! కా! ౧ — 
అతడు మనోనైర్మల్యం పొందుతాడు. 
క. ఇయ్యఖీలము సృజియింప6గ । నెయ్యది ప్రభు వమ్మహామహిత భూతము పొం 
దయ్యెడి శుభంబు దపమున( । జయ్యన సిద్దించు; నది విసంశయ మనఘా! 101 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఈ+అఖిలమున్‌= ఈ సమస్త జగత్తును; సృజియింప(గన్‌= సృష్టించటానికి; ఏ+అది= 
ఏది; ప్రభువు= సమర్థమో; ఆ+మహామహిత భూతము పొందు= ఆ మహాపూజ్యమైన భూతంతోడి కలయిక; అయ్యెడి= సంభవించెడి; 


శుభంబు= మంగళం; తపమునన్‌= తపస్సుతో; చయ్యనన్‌= శీఘ్రంగా; సిద్దించున్‌= సంభవిస్తుంది; అది= ఆ విషయం; 
విసంశయము= సంశయంలేనిది. 
తాత్సర్యం: ఓ పాపరహితుడవైన శుకుడా! ఈ సమస్త ప్రపంచాన్నీ ఏది సృష్టిస్తున్నదో, ఆ మహాపావనమైన భూతంతో 
కలయిక అనే శుభం తపస్సుతో వెంటనే సిద్దిస్తుంది. ఇందులో సందేహం లేదు. 
క మైత్రిం బోలెడు ధర్మము । ధాత్రీ దివిజులకు లేదు; దాని నడపినం 

బుత్రా! యేకర్మంబు ప । విత్రతయును వలవ దది వివేకము. జేర్షున్‌.' 102 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; ధాత్రీ దివిజులకున్‌= భూసురులకు; మై త్రిన్‌+పోలెడిధర్మము= మిత్రత్వమును పోలిన; ధర్మము; 
లేదు= లేదు; దానిన్‌= ఆ మైత్రిని; నడపినన్‌= నిర్వహిస్తే; ఏకర్మంబు= ఏ కర్మయొక్క; పవిత్రతయును= పావనత్వమును; 
వలవదు= అక్కరలేదు; అది= ఆ మైత్రి; వివేకమున్‌= తెలివిని; చేర్చున్‌= ఘటిస్తుంది. 
తాత్పర్యం: కుమారా! భూసురులకు మైత్రివంటి ధర్మం మరొకటి లేదు. మైత్రీధర్మాన్ని చక్కగా నడిపితే ఇతరకర్మల 
పవిత్రతలు పాటించవలసిన పనిలేదు. ఆ మైత్రి నిత్యానిత్య వివేకాన్ని కలిగిస్తుంది”. 
విశేషం: సమస్తప్రాణుల పట్ల సద్భావన కలిగి మిత్రత్వమును పాటించటమే మైత్రి. ఇది (్రేష్ట్రతమ ధర్మం. 
వ. అనిన విని శుకుం డా సంయమివరున కిట్లనియె. 103 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; శుకుండు= శుకయోగి; ఆ సంయమివరునకున్‌= ఆ వ్యాసుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: వ్యాసుడు ఈ రీతిగా చెప్పగా విని శుకుడు ఆ మునిశ్రేష్టుడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 

వ్యాసుండు శుకున కుపదేశించిన పరబ్రహ్మ ప్రాప్తి సాధన ప్రకారము (సం. 12-231-3) 

క. “పరమబ్రహ్మపదము న । ధ్వరముననో, ప్రజ్ఞ పెంపు వలననొ, యోగా 

చరణముననొ, సాంఖ్యసమా | దరణముననొ పొందవచ్చు. దత్త్వజ్ఞవరా!” 104 
ప్రతిపదార్థం: తత్త్యజ్ఞవరా!= తత్త్యం తెలిసిన వారిలో శ్రేష్టుడవైనవాడా!; అధ్వరముననో= యజ్ఞంవలననో; (ప్రజ్ఞపెంపువలననొ= 
మతియొక్క అతిశయంవలననో; యోగ+ఆచరణముననొ= యోగము నాచరించటంవలననో; సాంఖ్య సమాదరణముననొ= 
సాంఖ్యమును చక్కగా ఆచరించటంచేతనో; పరమబ్రహ్మపదమున్‌= (శ్రేష్టమైన (బ్రహ్మస్థానమును; పొందవచ్చున్‌?= పొందటానికి 
వీలవుతుంది? 
తాత్సర్యం: 'తత్త్యమునెరిగినవారిలో (శ్రేష్టుడవైన ఓ మునీశ్యరా! యజ్ఞ(క్రియవలననా? లేక ప్రజ్ఞాతిశయం వలననా? 
యోగాన్ని పాటించటం వలననా? సాంఖ్యాన్ని ఆదరించటం వలననా? ఏ విధంగా పరబ్రహ్మ పదమైన మోక్షమును 
పొందవచ్చును?” 
చ. అనుటయు నమ్మునిప్రవరు( డాతని కిట్లను 'నీవు పేరు గ్రు 

చ్చినయవి యెల్ల మేల; సవిశేషతపంబును, నింద్రియప్రవ 

ర్తనముల నిగ్రహించుటయు, రాగము లోభము. ద్రోవ( జాలు నే 

ర్పును దృఢవిద్యయుం గలుగు పుణ్యు(డు వొంద(గనోపు బ్రహ్మమున్‌. 105 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 711 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; ఆ+మునిప్రవరు(డు= ఆ వ్యాసుడు; ఆతనికిన్‌= ఆ శుకుడికి; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా చెప్పాడు; నీవు పేరుగ్రుచ్చిన+అవి ఎల్లన్‌= నీవు పేర్కొన్నవి అన్నియునూ; మేల= శ్రేయస్సును గలిగించేవే; 
సవిశేషతపంబును= విశేషంతో కూడిన తపస్సు; ఇంద్రియ (ప్రవర్తనములన్‌= ఇంద్రియాల పోకడలను; నిగ్రహించుటయున్‌= 
నియమించటం; రాగమున్‌= విషయాలపై ప్రీతిని; లోభమున్‌= లోభమనే దుర్గుణమును; త్రోవన్‌+చాలు= తొలగింపగల; నేర్పును= 
చాతుర్యమును; దృఢవిద్యయున్‌= గట్టి విద్యయును; కలుగు= కలిగియున్నట్టి; పుణ్యుండు= పుణ్యాత్ముడు; (బ్రహ్మమున్‌= 
(బ్రహ్మస్థానాన్ని; పొందంగన్‌+ఓపున్‌= పొందగలుగుతాడు. 
తాత్సర్యం: అట్లా శుకు డడిగేసరికి వ్యాసమునీంద్రు డతడితో ఇట్టా అన్నాడు: 'నీ విపుడు చెప్పిన యజ్ఞాదులన్నీ 
(బ్రహ్మపద ప్రాప్తికి ఉపకరించే శ్రేష్టమైన సాధనాలే. అంతేకాక విశిష్టమైన తపస్సు, ఇంద్రియని[గ్రహం, రాగలోభనివారణ 
మొనర్చే చాతుర్యం, దృఢమైన విద్యకల పుణ్యాత్ముడు తప్పక (బ్రహ్మపదాన్ని పొందుతాడు. 
క, విను! మందు నొక విశేషం | బనఘా! బుద్దీంద్రియంబు లైదును బరముం 

గను వెలు(గున కడ్డము వా । ని నడంగింపంగ మనసునిపుణత యొప్పున్‌. 106 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అందున్‌= ఇప్పుడు చెప్పినవాటిలో; ఒక విశేషంబు= ఒక విశేషాంశాన్ని; వినుము= 
ఆలకించుము; బుద్ది+ఇం(ద్రియంబులు= జ్ఞానేంద్రియాలు; ఐదును= అయిదు కూడాను; పరమున్‌= (బ్రహ్మమును; కను 
వెలు(గునకున్‌= చూచే ప్రకాశానికి; అడ్డము= నిరోధకాలై ఉన్నవి; వానిన్‌= ఆ ఇంద్రియాలను; అడంగింపంగన్‌= అణచివేయగా; 
మనసు నిపుణత= చిత్తంయొక్క నేర్పు; ఒప్పున్‌= భాసిస్తుంది. 
తాత్పర్యం: కల్మషరహితుడవైన ఓ శుకుడా! అందులోనూ ఒక విశేషం చెప్పుతాను. వినుము. (శ్రోత్రం మొదలైన 
ఐదు జ్ఞానేంద్రియాలు పరతత్త దర్శనానికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని నిరోధించి వేస్తే బ్రహ్మప్రాప్తి 
కవసరమైన మనోనైపుణ్యం చక్కగా విరాజిల్టుతుంది. 
క మనసు నియమింప భూతా । త్ముని యత్నం బోపు నియమమునకున్‌ లోనై 

మన సింద్రియముల' గుదియిం । చిన శబ్దాదులు దొటింగి సిద్ది దొరకొనున్‌. 107 
ప్రతిపదార్థం: భూత+ఆత్ముని= బీవుడియొక్క; యత్నంబు= ప్రయత్నం; మనసున్‌= చిత్తమును; నియమింపన్‌= ని[గ్రహించటానికి; 
ఓపున్‌= సమర్థమవుతుంది; మనసు= చిత్తం; నియమమునకున్‌= నిగ్రహానికి; లోనై= లోబడినదై; ఇంద్రియములన్‌= (శ్రోత్రాదులగు 
ఇం[ద్రియాలను; కుదియించినన్‌= ని[గ్రహిస్తే; శబ్దాదులు= శబ్దాదులైన విషయాలు; తొజంగి= తొలగిపోయి; సిద్ది= మోక్షం; 
దొరకొనున్‌= లభిస్తుంది. 
తాత్సర్యం: జీవుడు ప్రయత్నిస్తే మనస్సును నిగ్రహించగలడు. నిగ్రహించబడిన మనస్సు ఇంద్రియాలను 
నియమించగలదు. అపుడు శబ్దాదులైన విషయాలు తొలగిపోతాయి. అంతట అభిలషించిన బ్రహ్మహప్రాప్తి రూపమైన 
మోక్షం సిద్దిస్తుంది. 

రో — 

ఆ. కనుట వినుట యాదిగాం గల యింద్రియం । బుల కగోచరంబు బుద్ది; దీన 

రూపుగాంగం దోంచు రూపశబ్దాది గు | ణత్వరహితమైన తత్త్వ మనఘ! 108 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బుద్ది= ప్రజ్ఞ కనుట వినుట ఆదిగాన్‌+కల= చూడటం, వినటం మొదలైన; 
ఇంద్రియములకున్‌= ఇం(ద్రియాలకు; అగోచరంబు= గోచరించనిది; దీనన్‌= ఈ బుద్దివలననే; రూపశబ్ద+ఆదిగుణత్వరహితము+ఐన= 
రూపం, శబ్దం మొదలైన గుణాలతో సంబంధం లేని; తత్త్యము= పరతత్త్యం; రూపుకాంగన్‌= స్పష్టంగా; తోయన్‌= భాసిస్తుంది. 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ శుకుడా! నేత్రం, శ్రోత్రం మొదలైన ఇంద్రియాలకు బుద్ది గోచరించేదికాదు. 
బుద్ధివలననే రూపశబ్దాదులైన గుణాలతో ఏ మాత్రం సంబంధము లేని పరతత్త్యం స్పష్టంగా గోచరిస్తుంది. 


చ. వినయము విద్యయుం గలుగు విప్రునియందును, గోవునందు, నొ 
ప్పు నెజయు హస్తియందు నొక పోంకకుంబోవని కుక్కయందు, దా 
ని నడంచి తెచ్చి వండి తిను నీచపుమాలనియందు( దుల్యద 
రృనులు దదంతరాత్ముని నిరంజనునిం గనునట్టి పండితుల్‌. 109 


ప్రతిపదార్థం: తదంతరాత్ముని= విప్రుడు మొదలైనవారి అంతరాత్మయైన; నిరంజనునిన్‌= పరిశుద్ధమైన పరమాత్మను; కనునట్టి= 
చూచునట్టి; పండితుల్‌= పండితులు; వినయము= అణకువ; విద్యయున్‌= చదువును; కలుగు= కలిగి ఉన్నట్టి; విప్రుని అందున్‌= 
(బ్రాహ్మణుడియందు; గోవునందున్‌= ఆవునందు; ఒప్పునెజయు= చక్కనైన; హస్తి +అందున్‌= ఏనుగునందు; ఒక పో(కకున్‌+పోవని= 
ఒక నీచమైన పోకకు కూడ కొరగాని; కుక్కయందున్‌; దానిన్‌= ఆ కుక్కను; అడంచి= చంపి; వండి= వంటజేసికొని; తిను 
నీచపు మాలని+అందున్‌= భుజించే నీచుడైన శృపాకుడి యందు; తుల్యదర్భనులు= సమమైన దర్శనంకలవారు. 


తాత్పర్యం: విప్రాదులలో అంతరాత్మఅయిన పరిశుద్దమైన పరమాత్ముడిని చూచే పండితులు. విద్యావినయ 
సంపన్నుడైన విప్రడియందు, గోవునందు, ఏనుగునందు, పోకకు కూడ కొరగాని కుక్కయందు, కుక్కమాంసం 
వండుకొని తినే చండాలుడియందు సమదృష్టి గల్లువారవుతారు. 

విశేషం: భగవద్గీతలో గూడ దీనికి మూలమైన శ్లోకము 'విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ 
పండితాః సమదర్శినః॥ అన్నది కలదు. 


క. స్థావరముల జంగమముల । నా విభుండు వసించు; నతనియందు నవి నిస 
ర్లావాసత నుండును; ద । ద్ధావన మెటు(గుట తదైక్యపదముం జేర్టున్‌. 110 


ప్రతిపదార్థం: స్థావరములన్‌= స్థిరంగా ఒకచోట ఉండే ప్రాణులలోనూ; జంగమములన్‌= చరించే ప్రాణులలోనూ; ఆ విభుండు= 
పరమాత్ముడు; వసించున్‌= నివసిస్తాడు; అతని+అందున్‌= ఆ పరమాత్ముడియందు; అవి= ఆ చరాచరాలు; నిసర్గఆవాస తన్‌= 
సహజ నివాసంకలవై; ఉండున్‌= ఉంటాయి; తద్భావనము= అవి అట్లా ఉండటాన్ని; ఎలు(గుట= తెలిసికొనుట; తత్‌+ఐక్యపదమున్‌= 
ఆ పరమాత్మతో ఏకమయ్యే స్థితిని; చేర్చున్‌= చేరుస్తుంది. 


Pre 


G 


తాత్సర్యం: ఆ పరమాత్మ చరాచర ప్రాణులన్నిటిలో ఉన్నాడు. ఆ పరమాత్మలో ఆ ప్రాణులన్నీ ఉన్నవి. ఇట్లా 
ఒకదానిలో ఒకటి అవి పరస్పరం కలిసి ఉన్నాయని [గ్రహించటమే (బ్రహ్మపద ప్రాప్తిని సమకూరుస్తుంది. 
తే. క్షరము నక్షరమును ననం గలవు రెండు । మూర్తు; లాత్మ కఖిలభూతములను బూర్వ 

మొలయు మృత మన దివమున నుండు నమృత | మనంగ నపరంబు రెంటిని గను బుధుండు. 111 


ప్రతిపదార్థం: ఆత్మకున్‌= ఆత్మ పదార్థానికి; క్షరమున్‌= క్షరమనీ; అక్షరమునున్‌= అక్షరమనీ; అనన్‌= అనగా; రెండుమూర్తులు= 
రెండు ఆకృతులు; కలవు= ఉన్నాయి; అఖిలభూతములను= సమస్త (ప్రాణులలోను; పూర్వము= మొదటిదైన క్షరం; మృతము= 
మరణశీలం; అనన్‌= అనగా; ఒలయున్‌= ఒప్పుతుంది; అపరంబు= మరొక్షటైన అక్షరం; అమృతము+అనంగన్‌= మరణశీలం 
కానిదనగా; దివమునన్‌= స్వర్గంలో; ఉండున్‌= ఉంటుంది; బుధుండు= ఆత్మజ్ఞుడైన పండితుడు; రెంటినిన్‌= క్షరాక్షరాలను 
రెండింటినీ; కనున్‌= చూస్తాడు. 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 713 


తాత్సర్యం: ఆత్మకు క్షరమనీ, అక్షరమనీ రెండు మూర్తులున్నాయి. క్షరం సమస్త ప్రాణులలోను మృతమన్న పేరుతో 
ఉంటుంది. రెండవదైన అక్షరం “అమృత మనబడి స్వర్ణోకంలో ఉంటుంది. పండితుడైనవాడు పై క్షరాక్షరాలను 
రెండింటినీ వేరు వేరుగా (గ్రహిస్తాడు. 


విశేషం: నశించిపోయే స్వభావం గలది క్షరము. నాశం లేనిది అక్షరం. స్టూలదేహాదులన్నీ కాలక్రమంలో నశించిపోతాయి కాబట్టి 
క్షర మనబడుతున్నాయి. అక్షరమైన జీవాత్మ నశించదు. అవిద్యను తొలగించుకొన్నపు డా జీవాత్ముడే పరమాత్ము డవుతాడు. 
పరమాత్ముడు కూడా అక్షరుడే. 
'ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చి ఇత్యాదిగా గీతలో ఈ విషయమే చెప్పబడింది. సర్వభూతాలూ క్షరమనీ, కూటస్టుడు 
అక్షరుడనీ గీత పేర్కొన్నది. క్షరాక్షరములకు అతీతుడైన పురుషోత్తముడే పరమాత్ముడని వ్యవహరించబడుతున్నాడు. 
క ఈ లోకంబుల నెల్లం । గాలము పక్వంబు సేయంగా నెవ్వాం డ 

కాలము పక్వము సేయం । జాలు నతం డమృతు నజరు సత్యుం గనుటకున్‌. 112 


ప్రతిపదార్థం: ఈ లోకంబులను+ఎల్లన్‌= ఈ లోకాలనన్నింటినీ; కాలము= కాలమనే తత్త్యం; పక్తంబుచేయంగాన్‌= పచనం 
చేసివేయగా; ఎవ్వాండు= ఎవడు; ఆ+కాలమున్‌= ఆ కాలమును; పక్వము చేయన్‌= పచనమొనర్చ; అతండు= అట్టివాడు; 
అమృతున్‌= మరణశీలుడుకానివాడు; అజరున్‌= వార్హకమంటనివాడు అగు; సత్యున్‌= శాశ్వతుడైన పరమాత్మను; కనుటకున్‌= 
చూచుటకు; చాలున్‌= సమర్దుడవుతాడు. 


తాత్పర్యం: కాలం ఈ అన్ని లోకాలను పచనం చేసి వేస్తున్నది. ఆ కాలాన్ని పచనం చేయటంద్యారా ఎవడు 
జయించగలడో వాడు మాత్రమే జరామరణాలు లేని శాశ్వతుడైన అక్షరపురుషుడిని చూడగలడు. 


విశేషం: సమస్త లోకాలూ కాలక్రమంలో నశించి పోతున్నాయి. మరణించేశరీరం తాను కాదని, తనకు మరణం లేదనీ ఎవడు 
గుర్తిస్తాడో వాడు మాత్రమే కాలానికి లోబడనివాడై కాలాన్ని జయించినవా డవుతాడు. వానికి అక్షరపురుష దర్శనం సిద్దిస్తుంది. 


తే. విను నవద్వారపురమున వెలు(గుచుండు | హంసు6; డతనిన యక్షరు6 డమృతు. డండ్రు 
పరమయోగు లాతత్త్వంబు భంగి. గాంచు । యోగ్యసత్రియాభ్యాసవైరాగ్యపరుండు.” 113 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; హంసు(డు= హంసశబ్దవాచ్యుడైన ఆత్మ; నవద్యారపురమునన్‌= తొమ్మిది ద్వారాలుగల 
పట్టణమనే శరీరంలో; వెలుగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటాడు; పరమయోగులు= (శ్రేష్టులైన యోగులు; అతనిన= ఆ హంసుడినే; 
అక్షరుండు+అమృతుండు+అండ్రు= అక్షరుడనీ అమృతుడనీ అంటారు; యోగ్య= తగిన; స(త్ర్రియా= సత్కార్యాలయొక్క; 
అభ్యాస= అభ్యాసమునందును; వైరాగ్య= వైరాగ్యమునందును; పరు(డు= ఆసక్తిగలవాడు; ఆ తత్త్యంబుభంగిన్‌= ఆ 
అక్షరతత్త్యపద్దతిని; కాంచున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: శుకా! వినుము. తొమ్మిదిద్వారాలు గల శరీర మనే నగరంలో హంసు డనే ఆత్మ భాసిస్తున్నాడు. 
శ్రేషులైన యోగులు ఆ ఆత్మనే అక్షరుడనీ, అమృతుడనీ అంటున్నారు. యోగ్యమైన సాధనాది సత్కార్యాలు 
ఆచరిస్తూ వైరాగ్య పరుడైనవాడు ఆ అక్షరతత్తాన్ని (గ్రహించగలడు”. 

విశేషం: శరీరానికి రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసారంధ్రాలు, నోరు, గుదం, మూత్రద్వారం - అని తొమ్మిది 


ద్వారాలున్నాయి. అందువలన నవద్వారపురంగా శరీరం అభివర్లించబడుతున్నది. 'నవద్వారేపురే' ఇత్యాదిగా గీతాదులలో ప్రయోగాలు 
గమనించేది. 


వ. అని చెప్పి యప్పారాశర్యుండు వెండియు. 114 

ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టా పలికి; ఆ+పారాశర్యుండు= వ్యాసుడు; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి పరాశరపుత్రుడైన వ్యాసమునీంద్రుడు మళ్ళీ శుకుడితో ఇట్టా అన్నాడు. 

తే. “అనఘ! విను కామమును గ్రోధమును భయంబు । నిద్రయును లోభమును జాల నిందితములు 
యోగిజనులకు( గావున నుడుగవలయు । వీని నైదింటి నచలావధాన వృత్తి. 115 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విను= ఆలకించుము; యోగిజనులకున్‌= యోగమార్గంలో ఉన్నవారికి; కామమును= 

కామమూ; (క్రోధమును= కోపమూ; భయంబున్‌= భీతియు; నిద్రయున్‌= నిద్రించటమూ; లోభమును= పిసినితనమున్నూ; చాలన్‌= 

మిక్కిలి; నిందితములు= నిందించబడినవి; కావునన్‌= అందువలన; అచలావధానవృత్తిన్‌= నిశ్చలమైన అవధానవ్యాపారంతో; 

వీనిన్‌+ఐదింటిన్‌= ఈ ఐదు దుర్గుణాలను; ఉడుగన్‌ వలయున్‌= వదలిపెట్టాలి. 

తాత్సర్యం: పాపరహితుడా! ఇంకా చెప్పుతాను వినుము. యోగులైనవారికి కామం, క్రోధం, భయం, నిద్ర, లోభం 

అనేవి చాలా నిందించదగిన చెడు గుణాలు. కాబట్టి అచంచలమైన అవధానంతో ఈ ఐదు దుర్గుణాలనూ 

పరిత్యజించాలి. 


శా. కామంబుం బెడ(బాచు( బండితుండు సంకల్పంబు వర్ణించి, ని 
ద్రామోహంబు నడంచు సత్త్వగుణ చింతన్‌, లోభముం బ్రాజ్ఞ సే 
వాముద్రం దొలంగించుం గ్రోధము శమవ్యాప్తిన్‌ మగుద్దున్‌ మతి 
శ్రీమాన్యా! భయ మప్రమాదమున నిర్దించున్‌ దృఢస్వాంతుండై. 116 


ప్రతిపదార్థం: మతి శ్రీ మాన్యా!= బుద్దివైభవంచేత పూజించదగిన వాడా!; పండితుండు= బుధుడు; దృఢస్వాంతు(డు+ఐ= దృఢమైన 
చిత్తం కలవాడై; సంకల్పంబున్‌= మనోవ్యాపారాన్ని; వర్ణించి= వదలి; కామంబున్‌= కామాన్ని; పెడంబాచున్‌= ఎడబాయజేస్తాడు; 
సత్త్యగుణచింతన్‌= సత్త్యమనే గుణాన్ని చింతించటంచేత; నిద్రామోహంబున్‌= నిద్రఅనే మోహాన్ని; అడంచున్‌= నశింపజేస్తాడు; 
ప్రాజ్ఞసేవాముద్రన్‌= బుద్దిమంతులైనవారి సేవఅనే ముద్రచేత; లోభమున్‌= పిసినితనాన్ని; తొలంగించున్‌= తొలగింపజేస్తాడు; 
శమవ్యాప్తిన్‌= అంతరిం(ద్రియనిగ్రహ వ్యాప్తిచేత; (క్రోధమున్‌= కోపమును; మగుడ్చున్‌= మరలింపజేస్తాడు; అప్రమాదమునన్‌= 
జాగరూకతతో; భయమున్‌= భీతిని; నిర్దించున్‌= జయిస్తాడు. 
తాత్సర్యం: ధీసంపదచేత పూజింపదగిన ఓ శుకుడా! పండితుడు దృఢచిత్తంతో సంకల్పాన్ని వదలి కామాన్ని 
వదలించుకొంటాడు, సత్త్వగుణాన్ని చింతించటం ద్వారా నిద్రామోహాన్ని నశింపజేస్తాడు. ప్రాజ్ఞులను సేవించటం 
వలన లోభాన్ని తొలగించుకొంటాడు. శమంతో కోపాన్ని విసర్జిస్తాడు. ఏమరుపాటు లేనివాడై భయాన్ని జయిస్తాడు. 
తే. శిశ్నము నుదరమును ధృతిం జేయు. గాలు । జూడ్క్మి( జూడ్కిని వినికిని శుద్దమాన 

సమున మానసవాక్కుల విమలవిద్య । నవహితుండు రక్షించు గులాగ్రగణ్య! 117 
ప్రతిపదార్థం: కుల+అ(గ్రగణ్య!= వంశంలో మొదట గణించదగినవాడా!; అవహితుండు= అవధానంకలవాడు; శిశ్ళమున్‌= 
పురుషాంగాన్నీ; ఉదరమును= పొట్టనూ; ధృతిన్‌= ధైర్యంతో; చేయున్‌+కాలున్‌= చేతిని, కాలిని; చూడ్కిన్‌= చూపుతో; చూడ్కిని= 
చూపును; వినికిని= (శ్రవణమును; శుద్దమానసమునన్‌= పరిశుద్దమైన చిత్తంతోనూ; మానసవాక్కులన్‌= మనస్సును, వాక్కునూ; 
విమలవిద్యన్‌= నిర్మలమైన విద్యతోనూ; రక్షించున్‌= కాపాడుతాడు. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 715 


తాత్సర్యం: కులగ్రేష్టుడవైన ఓ శుకుడా! జాగరూకుడై ఏమరుపాటులేని వాడు శిశ్నోదరాలను ధీరతతోనూ, 
హస్తపాదాలను చూపుతోనూ, నేత్ర శ్రవణాలను శుద్దచిత్తంతోనూ, మనోవాక్కులను నిర్మలమైన విద్యతోనూ 
కాపాడుకొంటాడు. 


వ. మటియు నొక్కతెటింగు సెప్పెద. 118 
ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; ఒక్క తెజంగున్‌= ఒక పద్దతిని; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: ఇంకా ఒక మార్గం వివరిస్తాను. 


తే. ఇంద్రియములలో నొక్కటియేని( బట్టు | వడక వెడలిన నా గంటి బ్రజ్ఞ గాటు 
నట్లు కావున మనసు మున్నా(గి వినికి । యాదియగు నైదు6 గ్రమమున నా/గవలయు. 119 


ప్రతిపదార్థం: ఇం(ద్రియములలోన్‌= ఐదు జ్ఞానేంద్రియాలలోనూ; ఒక్కటి+ఏనిన్‌= ఒక్కటైనా; పట్టువడక= నిగ్రహించబడక; 
వెడలినన్‌= తప్పించుకొనిపోతే; ఆగంటిన్‌= ఆ రంధ్రంద్వారా; ప్రజ్ఞ= తెలివి; కాణున్‌= (స్రవించిపోతుంది; అట్టు కావునన్‌= ఆ 
విధంగా జరుగుతుంది కాబట్టి; మనసున్‌= చిత్తమును; మున్ను= ముందు; ఆగి= నిరోధించి; వినికి+ఆది+అగు= శ్రవణం మొదలైన; 
ఐదున్‌= పంచేంద్రియాలను; క్రమమునన్‌= (క్రమంగా; ఆగవలయున్‌= నిరోధించాలి. 


తాత్సర్యం: ఇం(ద్రియాలలో ఒక్కటైన నిగ్రహానికి లొంగక తప్పించుకొంటే చాలు, ఆ రంధ్రంద్యారా (ప్రజ్ఞ మొత్తం 
జారిపోతుంది. అందువలన మొదట చిత్తాన్ని నిరోధించాలి. ఆపై (శ్రవణాదులైన పంచేంద్రియాలను నిరోధించాలి. 


క మనసును నింద్రియములనుం । దనయం దొదు6(గంగ6 జేయ. దాను. దెలివి నొం 
ది నిరంజనత్వ సిద్దిం । గని యపధూమానలంబు కరణి వెలుంగున్‌. 120 


ప్రతిపదార్థం: మనసును= చిత్తాన్ని; ఇంద్రియములనున్‌= ఇంద్రియాలనూ; తన+అందున్‌= ఆత్మలో; ఒదుగంగన్‌+చేయన్‌= 
అణగేటట్టు చేయగా; తాను= ఆత్మ; తెలివిన్‌+ఒంది= వివేకంపొంది; నిరంజనత్వసిద్దిన్‌= మాయా దోషరాహిత్యాన్ని; కని= పొంది; 
అపధూమానలంబు కరణిన్‌= పొగలేని అగ్నివలె; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్పర్యం: మనస్సునూ, ఇంద్రియాలనూ తనలో నిగ్రహించుకొంటే తాను వివేకి అవుతాడు. ఆపై ఏ విధమైన 
దోషం లేనివాడై పొగలేని అనలంవలె వెలుగొందుతాడు. 


మ. మన సేకాగ్రతం బొంద. జేయ జనసమ్మర్దంబు వర్ణించి శూ 
న్యనికేతాద్రిగుహా వివిక్త వనదేవాగార ముఖ్యంబు లై 
న నివాసంబుల నుండంగావలయు. దన్మన్నించినం గీడు సే 
సిన హర్షంబు నమర్షముం హృదయముం జెందింప కక్షోభ్యుండై. 121 


ప్రతిపదార్థం: తన్‌= తనను; మన్నించినన్‌= పూజించినను; కీడు చేసినన్‌= (తనకు) అపకారం చేసినా; హర్షంబున్‌= సంతోషమును; 
అమర్షమున్‌= కోపమును; హృదయమున్‌= చిత్తమును; చెందింపక= పొందించకుండా; అక్షోభ్యుండు+ఐ= క్షోభింపజేయరానివాడై; 
మనసున్‌= చిత్తమును; ఏకా[గ్రతన్‌= ఏకనిష్టత్వమును; పొందన్‌+చేయన్‌= ఒందించటానికి; జనసమ్మర్హంబున్‌= ప్రజల సందడిని; 
వర్జించి= త్యజించి; శూన్య= జనులు లేని; నికేత= గృహాలు; అద్రిగుహా= పర్వతగుహలు; వివిక్త= ఏకాంతములైన; వన= అడవులు; 
దేవాగార ముఖ్యంబులు+ఐన= దేవాలయాలు మొదలైన; నివాసంబులన్‌= స్థానాలలో; ఉండంగాన్‌ వలయున్‌= నివసించాలి. 


తాత్పర్యం: ఇతరులు తనను సమ్మానించినా, తనకు అపకారం చేసినా సంతోషాన్నీ, కోపాన్నీ పొందకుండా, 
ఏ విధమైన చిత్తక్షోభకు గురికానివాడై చిత్తమును ఏకాగ్రం చేయటానికి ఒక శూన్యమైన ప్రదేశంలో, కొండగుహలు, 
విజనములైన అడవులు, దేవాలయాలు మొదలైన (ప్రదేశాలలో నివసించాలి. 


క. సమద్శష్టిని భాయియు( గన । కము. జూచుచు సత్ఫ మాధికలితం బగు వృ 
త్తము నడపిన శబ్దబ్ర । హ్మృము షణ్మాసముల యోగి యతివర్తించున్‌. 122 


ప్రతిపదార్థం: యోగి= యోగమార్గంలో ఉన్నవాడు; సమదృష్టిని= సమమైన చూపుతో; జాయియున్‌= శిలను; కనకమున్‌= 
బంగారాన్ని; చూచుచున్‌= విలోకిస్తూ; సత్సమాధికలితంబు+అగు= చక్కని సమాధితో కూడిన; వృత్తమున్‌= వర్తనమును; 
నడపినన్‌= నిర్వహించెనేని; షణ్మాసములన్‌= ఆరుమాసాలలో; శబ్ద్బబ్రహ్మమున్‌= శబ్దమనే (బ్రహ్మాన్ని; అతివర్తించున్‌= దాటిపోతాడు. 


తాత్పర్యం: యోగి 'సమలోష్టాశ్మకాంచనః అన్నట్టు రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తూ సమాధినిష్టుడై 
ఆరుమాసాలు గడపగలిగితే శబ్ద బ్రహ్మాన్ని అతి(క్రమిస్తాడు. 


క. సుత! విను; శబ్దబ్రహ్మము । నతివర్తించి భువనత్రయమునను యోగా 
న్వితు( డగు ముని గను నజు శా । శ్వతు నచలు( బురాణతము నజరు6 బరమాత్మున్‌.” 123 


ప్రతిపదార్థం: సుత!= కుమారా!; విను= ఆలకించుము; యోగ+అన్వితుండు= యోగంతో కూడినవాడు; అగు ముని= ఐన 

ముని; శబ్దబ్రహ్మమును= శబ్దమనే (బ్రహ్మాన్ని; అతివర్తించి= దాటి; భువనత్రయమునను= ముల్లోకాలలోనూ; అజున్‌= 
యలు యలు అలో ౧ 

పుట్టుకలేనివాడును; శాశృతున్‌= సత్యమైనవాడును; అచలున్‌= నిశ్చలమైనవాడును; పురాణతమున్‌= (ప్రాచీనతముడును; 

అజరున్‌= వార్హకం లేనివాడును అయిన; పరమాత్మున్‌= పరమాత్ముడిని; కనున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: పుత్రా! యోగి శబ్దబ్రహ్మాన్ని దాటి మూడు లోకాలలోనూ జననం లేనివాడూ, శాశ్వతుడైనవాడూ, 
నిశ్చలమైనవాడూ, సనాతనుడూ, ముసలితనం లేనివాడూ అయిన పరమాత్ముడిని దర్శిస్తాడు. 


వ. అనిన విని శుకుండు వేదవ్యాసమునీశ్వరునితో నిట్లను 'వేదంబు గర్మంబుల నాచరించుటయుం, 
బరిత్యజించుటయుం జెప్పు; నివ్విధంబులు పరస్పర విరుద్దంబులై యున్నయవి; యిం దెద్దాన నెట్టిగతి 
సిద్దించు; నేర్పడ? నెలింగింపవే!' యనుటయు, నతం డతని కిట్లనియె. 124 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్షించి; శుకుండు= శుకయోగి; వేదవ్యాసమునీశ్వరునితోన్‌= వేదవ్యాస మునిం(ద్రుడితో; 
ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; వేదంబు= (శ్రుతి; కర్మంబులన్‌= కర్మలను; ఆచరించుటయున్‌= చేయటాన్ని; 
పరిత్యజించుటయున్‌= వదలటాన్ని; చెప్పున్‌= చెప్పుతున్నది; -ఈ+విధంబులు= ఈ రెండు పద్దతులు; పరస్పర విరుద్దంబులు+ఐ= 
అన్యోన్య వ్యతిరేకాలుగా; ఉన్న+అవి= ఉన్నాయి; ఇందున్‌= ఈ రెండు మార్గాలలో; ఏ+దానన్‌= దేనివలన; ఎట్టిగతి= ఏ విధమైన 
ప్రాప్తి; సిద్దించున్‌= లభిస్తుంది; ఏర్పడన్‌= స్పష్టంగా; ఎజింగింపవే= తెలియజెప్పుమా; అనుటయున్‌= అనగా; అతండు= ఆ 
వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: వ్యాసు డా రీతిగా చెప్పేసరికి అది విని శుకు డతడితో 'వేదం కర్మలు చేయాలనీ, వదలాలనీ రెండు 
రకాలుగా చెప్పుతున్నది. ఈ పద్దతులు రెండూ అన్యోన్యం విరుద్దంగా ఉన్నాయి. ఇందులో ఏది చేస్తే ఏ గతి 
లభిస్తుందో స్పష్టంగా తెలియజేయు'మని అడిగాడు. అందుకు వేదవ్యాసు డీ విధంగా చెప్పాడు. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 717 


ఆ. విను ప్రవృత్తి కర్మ మనఘ! నివృత్తి ని । ష్మర్మ మరయ బంధకంబు మోక్ష 

ణంబు నగుట బోధనత్వసంపన్నులు | సొరరు కర్మతంత్ర కరణమునకు. 125 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విను= ఆలకించుము; కర్మము= కర్మమార్గం; |ప్రవృత్తి= (ప్రవర్తనం; అరయన్‌= 
పరిశీలింపగా; నిష్కర్మము= కర్మరాహిత్యం; నివృత్తి= బంధించేది, (రెండవది) మోక్షణంబు= విడుదల కలిగించేది; అగుటన్‌= 
కావటంచేత; బోధనత్వ సంపన్నులు= జ్ఞానంకలవారు; కర్మ తంత్ర కరణమునకున్‌= కర్మవిధానం ఒనర్భటానికి; చొరరు= 
పూనుకొనరు. 
తాత్పర్యం: పాపరహితుడా! విను. కర్మమార్గం (ప్రవృత్తి అనీ, కర్మరహితమార్గం నివృత్తి అనీ చెప్పబడుతాయి. 
ఇందులో మొదటిది బంధం కలిగించేది, రెండవది విడుదల కలిగించేది. అందువలన జ్ఞానసంపన్నులైనవారు 
కర్మమార్గంలో ్రవేశించరు. 


క. కొందటు కర్మకరణ మభి । నందింతురు; వారలకు జనన మరణములం 

బొందక పోరాదు; మహా | నందము. బొందుదురు నిత్య నైష్కర్మ్య పరుల్‌, 126 
ప్రతిపదార్థం: కొందణు= కొంతమంది; కర్మకరణమున్‌= కర్మచేయటాన్ని; అభినందింతురు= మెచ్చుకొంటారు; వారలకున్‌= 
వారికి; జనన మరణములన్‌= పుట్టుకను, చావును; పొందకపోరాదు= అనుభవించక పోవటానికి వీలుకాదు; నిత్యనై ష్కర్మ్య్యపరుల్‌= 
సదా నిష్కర్మలయందుండేవారు; మహానందమున్‌= గొప్ప ఆనందాన్ని; పొందుదురు= పొందుతారు. 
తాత్సర్యం: కొందరు కర్మలు చేయటమే మంచిదంటారు. కాని, వారు చావుపుట్టుకలను పొందకుండా 
తప్పించుకొనలేరు. ఎల్లవేళలా నిష్కర్మతామార్గాన్ని అనుసరించేవారు గొప్ప ఆనందం పొందుతారు. 

౧ [as 


ఆ. చిత్తశుద్ది మాత్రం జేసినేనియు నవి । ద్యాత్మకంబ చూవె యరయ గర్మ 

మది దొటంగు టంచితాత్మ విద్యాత్మక । ధర్మ మదియ మోక్షదంబు సుమ్ము! 127 
ప్రతిపదార్థం: అరయన్‌= పరిశీలింపగా; కర్మము= కర్మమార్గం; చిత్తశుద్దిమా(త్రన్‌= మనశ్ళుద్దిని మాత్రం; చేసెన్‌+ఏనియున్‌= 
చేసినప్పటికినీ; అవిద్యాత్మకంబ చూవె!= అవిద్యాస్వరూపమే గదా!; అది= ఆ కర్మను; తొఅంగుట= త్యజించటం; 
అంచిత+ఆత్మవిద్యా+ఆత్మక ధర్మము= పూజితమైన ఆత్మవిద్యా స్వరూపమైన ధర్మం; అదియ= అదే; 'మోక్షదంబు సుమ్ము= 
మోక్షమునిచ్చేది సుమా! 
తాత్సర్యం: కర్మ చిత్తశుద్దిని కలిగించినప్పటికీ, అవిద్యా స్వరూపమైనదే. దానిని వదలిపెట్టటమే ఆత్మవిద్య అయి 
ఉన్నది. మోక్షమిచ్చేది కూడా ఆ కర్మత్యాగమే. 


ఉ. గుమ్మడిపువ్వు( దేనియయు. గూపము నైందవరేఖకాంతియున్‌ 
జు మృరయంగఈ గర్మఫల శోభనసంపద; జున్ను నేటు బూ 
రమ్మగు చంద్రబింబము ననం దగు నిర్మలవిద్య గాఢపా 
ణి ~~ 
కమ్ము ఫలోదయం బది యఖండసుఖాత్మ పదంబు పుత్రకా! 128 


ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా!; అరయంగన్‌= పరిశీలించగా; కర్మఫల శోభనసంపద= కర్మకు ప్రయోజనమైన సుందరమైన 
సంపత్తి గుమ్మడి పువ్వుతేనియయున్‌= గుమ ్యడిపువ్వులోని మకరందము; కూపమున్‌= బావియు; ఐందవరేఖ కాంతియున్‌+చుము టై 
చంద్రరేఖాకాంతియు నగునుసుమా!; నిర్మలవిద్య= విమలమైన విద్య; జున్నున్‌= తేనెతెట్టెయు;ఏయున్‌= నదియును; పూర్ణ్వమ్ము+అగు= 


నిండైన; చంద్రబింబము+అనన్‌+తగున్‌= చంద్రమండలమని చెప్పదగును; అది= ఆ విద్య; గాఢపాకమ్ము= అధికపాకం కలది; 
ఫలోదయంబు= ఫలమునకు ఉత్పత్తి స్థానమైనది; అఖండసుఖ+ఆత్మపదంబు= ఎడతెగని సుఖస్వరూపన్థానం. 


తాత్సర్యం: కుమారా! కర్మమార్గానికి ఫలంగా లభించే శోభనమైన సంపద గుమ్మడిపువ్వు తేనెను, బావిని, 
చంద్రరేఖాకాంతిని పోలినది. నిర్మలమైన నైష్కర్మ్యమార్ల మనబడే విద్య తేనెతెట్టెను, నదిని, నిండుచంద్రబింబమును 
పోలినది. అది అధికపరిపాకం కలిగి ఫలానికి మూలమైనదై ఎడతెగని సుఖస్థానమై ఉన్నది. 


నిశేషం: గుమ్మడి పువ్వులో తేనె అతి స్వల్పంగా ఉంటుంది. తేనె తెట్టెలోని తేనెతో పోల్చినపుడు దాని ప్రయోజనం అతి స్వల్పం. 
అట్లాగే బావి సంకుచిత ప్రయోజనాలను మాత్రమే కల్లిస్తుంది. అందులోని నీరు స్వల్పం. నదితో పోల్చినపుడు బావివలన మనకు 
కలిగే లాభం చాలా కొద్దిపాటిది మాత్రమే. చంద్రుడి ఏకరేఖాకాంతి చాలా కొద్దిగా ఉంటుంది. పున్నమినాటి చంద్రుడి కాంతి 
ఎంతో పెద్దదై బహుళప్రయోజనాన్ని కల్లిస్తుంది. అట్లాగే స్వల్పఫల(ప్రదమైన కర్మమార్గంకంటే అత్యధిక ఫల(ప్రదమైన విద్యామార్గం 
శ్రేష్టమని భావం. అలం: రూపకం. 


వ. _ కర్మంబునం గానిది యై విద్యనయ్యెడునట్టితెఐం గెలింగించెద. 129 


ప్రతిపదార్థం: కర్మంబునన్‌= కర్మమార్గంచేత; కానిది+ఐ= సాధించరానిదై; విద్యన్‌= విద్యామార్గంచేత; అయ్యెడునట్టి= 
సాధించదగినట్టి; తెజంగు= పద్దతి; ఎజీంగించెదన్‌= తెలుపుతాను. 


తాత్పర్యం: కర్మచేత సాధ్యంకాక విద్యచేత మాత్రమే సాధించదగిన పద్దతి ఏదో తెలియపరుస్తాను. 


క. విను! రేఖ్రామాత్రపుం జం । ద్రుని యట్టుల జీవు. డతని దుప్పక్షము బో 

లిన యజ్ఞానము నపగమ । మున బోధానందసాంద్రపూర్ణతం బొలుచున్‌.” 130 
ప్రతిపదార్థం: విను= వినుము; జీవుండు= జీవాత్ముడు; రేఖామాత్రపు= ఒక్కరేఖామాత్రమే కల; చంద్రుని అట్టుల= 
చంద్రుడివంటివాడు; అతని= ఆ చంద్రుడియొక్క; దుపష్పక్షమున్‌+పోలిన= కృష్ణపక్షంవంటిదైన; అజ్ఞానము నపగమమునన్‌= 
అజ్ఞానం తొలగిపోవటంచేత; బోధ+ఆనంద= జ్ఞానంచేత గలిగిన ఆనందంయొక్క; సాం(ద్ర= దట్టమైన; పూర్లతన్‌= నిండుదనముచేత; 
పొలుచున్‌= భాసిస్తాడు. 
తాత్సర్యం: ఏకరేఖామా(త్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. జీవుడి అజ్ఞానం చంద్రుడి కృష్ణపక్షంతో 
సమానమైనది. కృష్ణపక్షం గడచిపోతే చంద్రుడు పరిపూర్ణతను సంతరించుకొని భాసిస్తాడు. అట్లాగే అజ్ఞానమనే 
కర్మమార్గం గడిస్తే జీవుడు విద్యానంద పరిపూర్ణుడై వెలుగొందుతాడు”. 


విశేషం: అలం: ఉపమ. 
బ్రహ్మచర్యంబు బ్రహ్మవిద్యా ప్రాప్తికి ముఖ్యకారణంబని చెప్పుట (సం. 12-234-12) 


వ. అని చెప్పిన విని 'విద్యయెట్టివారికి నలవడు? నెలింగింపవే!’ యనిన నందనునితో గంధవతీనందనుం 
డిట్లనియె. 131 


(ప్రతిపదార్థం: అని చెప్పినన్‌ విని= ఈ రీతిగా చెప్పగా విని; విద్య= జ్ఞానహేతువైన విద్య; ఎట్టివారికిన్‌= ఏ రీతిగా ఉన్నవారికి; 
9 స్ట్‌ ఇ = ( ల 


అలవడున్‌= అలవాటగును; ఎటింగింపవే= తెలుపుమా; అనినన్‌= అని అడిగిన; నందనునితోన్‌= కుమారుడితో; గంధవతీనందనుండు= 
(యోజన) మత్స్యగంధి తనయుడైన వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 719 


తాత్సర్యం: వ్యాసు డట్టా చెప్పగా విని శుకుడు “విద్య ఎట్లాంటి వారికి లభిస్తుందో చెప్పు'మని తండ్రిని అడిగాడు. 
అంతట వ్యాసమునీంద్రు డతనితో ఇట్టా అన్నాడు. 


తే  బ్రహ్మచర్యసమేతతపంబు విపుల | కాననమున వానప్రస్థ గణము పొంత 
నిలిచి చేయుచు బర్జశాలలకు నుచిత । కాలమున. జని యెత్తి భిక్షలు భుజించి. 132 


ప్రతిపదార్థం: విపులకాననమునన్‌= విశాలమైన అడవిలో; వానప్రస్టగణము పొంతన్‌= వాన(ప్రస్థాశ్రమంలో ఉన్నవారి చెంత; నిలిచి= 
ఉండి; బ్రహ్మచర్య సమేత తపంబున్‌= (బ్రహ్మచర్యంతో కూడిన తపస్సును; చేయుచున్‌= చేస్తూ; ఉచితకాలమునన్‌= 
తగినసమయంలో; పర్లశాలలకున్‌= పర్లకుటీరాలకు; చని= పోయి; భిక్షలు ఎత్తి= భిక్షలు (గ్రహించి; భుజించి= తిని. 
తాత్సర్యం: విశాలమైన అరణ్యంలో వానప్రస్థులైనవారు నివసించే చోట ఉండి, బ్రహ్మచర్యంతో సహా తపోనిష్ట 
అనుష్టిస్తూ సరి అయిన సమయంలో అక్కడి పర్షశాలలకు పోయి భిక్ష పరిగ్రహించి భుజిస్తూ. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క నుతియు నమస్కృతియును లే । క తిరిగి, శుభ మశుభమను వగం బొందక, గో 

షి తెరువు సొరకుండుట సు । వ్రత, మది యధ్యాత్మవిద్య( బ్రచురము( జేయున్‌.' 133 
ప్రతిపదార్థం: నుతియున్‌= పొగడ్రయు; నమస్కృతియున్‌= నమస్కారం; లేక= కలిగిఉండక; తిరిగి= సంచరించి; 
శుభము+అశుభము+అను వగన్‌= మంగళం, అమంగళం అనేచింతను; పొందక= చెందక; గోష్టితెరువు= పదిమంది కూడిన 
చోటికిపోయేమార్గం; చొరకుండుట= (ప్రవేశించక ఉండటం; సువ్రతము= మంచివ్రతం; అది= ఆ (వ్రతం; అధ్యాత్మవిద్యన్‌= 
(బ్రహ్మవిద్యను; ప్రచురమున్‌+చేయున్‌= ఎక్కువ కావిస్తుంది. 
తాత్సర్యం: మానావమానాలకు, శుభాశుభాలకు లొంగక (ప్రజల కూటములలో చేరక ఉండటం మంచి[వ్రతం. 
ఆ వ్రతం వలన అధ్యాత్మవిద్య అభివృద్ది పొందుతుంది. 


ఆ. అనుడు నతడు కర్మ మఖిలంబు నీడ బో । విడుచు టొప్పదంద్రు వేదవిదులు; 
దాని నాదరింప( దగదొకో సంయమి । ప్రవర! సందియంబు వాపవలయు.’ 134 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అతండు= ఆ శుకుడు; సంయమి(ప్రవర!= మునిశ్రేష్టా!; వేదవిదులు= వేదం తెలిసినవారు; 
అఖిలంబు కర్మము= సమస్తమైన కర్మను; ఈడన్‌+పోన్‌ విడుచుట= వెనుదీయక విడనాడటం; ఒప్పదు+అండ్రు= తగదని 
చెప్పుతారు; దానిన్‌= ఆ కర్మమును; (లేక వారిమాటను); ఆదరింపన్‌+తగదొకో?= సంభావించటం అనుచితమా?; సందియంబు= 
ఈ సందేహాన్ని; పాపన్‌ వలయున్‌= తొలగించాలి. 


తాత్సర్యం: వ్యాసు డట్టా చెప్పగా శుకుడు మళ్ళీ ఇట్టా అన్నాడు: 'మునీంధద్రా! వేదజ్ఞులు కర్మను పూర్తిగా వదలరా” 

దని చెప్పుతున్నారు. ఆ కర్మను (లేదా వారిమాటను) ఆదరించకూడదా! ఈ సందేహం నివారించండి”. 

వ. అనినం 'గర్మంబు విడువమియు, విడుచుటయుం గలిగియుండు.; దదీయయోగ్యతావిశేషంబు 
లెటింగించెద. 135 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కర్మంబు= కర్మమును; విడువమియున్‌= వదలకుండా ఉండటమూ; విడుచుటయున్‌= 
వదలటమూ; కలిగిఉండున్‌= ఉండటం కద్దు; తదీయ= ఆ కర్మత్యాగ - అపరిత్యాగాలయొక్క; యోగ్యతావిశేషంబులు= అర్హతను 
గూర్చిన విశేషాలు; ఎటీంగించెదన్‌= తెలుపుతాను. 


తాత్పర్యం: శుకు డట్టా అడిగేసరికి వ్యాసు డిట్లా అన్నాడు: “కర్మను పరిత్యజించటమూ కద్దు. పరిత్యజించకపోవటమూ 
కద్దు. ఆ త్యాగాత్యాగాల విశేషాలను వివరిస్తాను. 
సీ. విను మని ముని యిట్టులను “బ్రహ్మచారి గృ। హస్ట వానప్రస్థ యతులు విహిత 

కర్మ నిష్టత సిద్దిగాంతు; రాశ్రమ చతు । ష్మము( జతుప్పట్టికా ఘటితమైన 

నిశ్రేణి తుదిముట్టు నెలవెక్కుటకు నిట్టి । క్రమవర్తనము సుకరంపుమార్గ; 

మాయువు మొదలి నాలవపాలు గురుపాల । దాసునియట్లు సంతతము( బనులు 


తే ప్రీతి.జేయుచుం గుడిచిన పిదప గుడిచి | శయ్య( జెందిన నాతని చరణయుగము 
గరయుగంబున నొత్తుచు గలితనిద్రు€. । డైన నిద్రించు బ్రహ్మచర్యాన్వితుండు. 136 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్షించుము; అని= అనిచెప్పి; ముని= వ్యాసుడు; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; బ్రహ్మచారి= 
(బ్రహ శచర్యాశ్రమంలో ఉండేవాడు; గృహస్థ= గృహస్టుడు; వాన ప్రస్థ= వానప్రస్థుడు; యతులు= సన్నాసి అనేవీరు; విహితకర ]నిష్టతన్‌= 
శాస్త్రంచేత విధించబడిన కర్మలో నిష్టకలిగిఉండటం వలన; సిద్దిన్‌= సాధనచేత గమ్యమైన ప్రయోజనమును; కాంతురు= 
పొందుతారు; ఆశ్రమ చతుష్కమున్‌= నాలుగా(శ్రమాలు; చతుప్పట్టికా ఘటితమైన= నాలుగు మెట్టతో సంఘటించబడిన; నిఃశ్రేణి= 
నిచ్చెన; తుదిముట్టు నెలవు= గమ్యస్థానమైన మోక్షమును; ఎక్కుటకున్‌= అధిరోహించటానికి; ఇట్టు= ఇటువంటి; క్రమవర్తనము= 
క్రమమైన పద్దతి; సుకరంపుమార్గము= సులభమైన త్రోవ; (బ్రహ్మచర్య+అన్వితుండు= (బ్రహ్మచర్యంతో కూడిన వటువు; ఆయువు 
మొదలి నాలవపాలు= జీవితకాలమైన ఆయుస్సులో మొదటిదైన నాల్గవ భాగాన్ని; గురుపాలన్‌= గురుడి చెంత; దాసునిఅట్టు= 
సేవకుడివలె; సంతతమున్‌= ఎల్లప్పుడు; ప్రీతిన్‌= ప్రీతితో; పనులు= కర్మలు; చేయుచున్‌= ఆచరిస్తూ; కుడిచిన పిదపన్‌= (గురువు) 
భుజించిన పిమ్మట; కుడిచి= భుజించి; శయ్యన్‌+చెందినన్‌= (గురువు) శయనిస్తే; ఆతని చరణయుగమున్‌= ఆ గురువు పాదాలు 
రెండింటిని; కరయుగంబునన్‌= తన రెండు చేతులలో; ఒత్తుచున్‌= పిసుకుతూ; కలితని(ద్రుడు+ఐనన్‌= అతడు నిద్రించగా; 
నిద్రించున్‌= తాను నిద్రపోతాడు. 


తాత్పర్యం: నేను చెప్పేది వినుము” అని వ్యాసు డిట్లా అన్నాడు: “బ్రహ్మచారి, గృహస్టుడు, వానప్రస్టుడు, సన్న్యాసి 
అనే నాలుగాశ్రమాలకు చెందినవారు శాస్త్రం విధించిన కర్మలు ఆచరించటం ద్వారా సిద్ది పొందుతారు. 
నాలుగాశ్రమాల పద్దతి నాలుగు మెట్టతో నిర్మించిన నిచ్చెన వంటిది. చివరి గమ్యమైన మోక్షపదవి నధిష్థించటానికి 
(బ్రహ్మచర్యాది (క్రమపద్దతి సులభమైన త్రోవ. బ్రహ్మచారి తన ఆయువులో మొదటి నాల్గవభాగమైన యిరువదైదు 
సంవత్సరాల కాలం గురువువద్ద భృత్యుడివలె సదా ప్రియంగా కర్మలు చేస్తూ ఉండాలి. గురువు భుజించిన తర్వాత 
భుజించాలి. గురువు పడుకొన్న పిమ్మట ఆయన రెండు పాదాలనూ తన రెండు చేతులతో ఒత్తాలి. ఆయన 
నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. 
విశేషం: “శతాయుర్వెపురుషు' అన్న ప్రమాణాన్ని అనుసరించి మానవుల ఆయుఃకాలం నూరు సంవత్సరాలై ఉన్నది. దీనిని నాల్గు 
భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగానికి ఇరువైఅయిదు సంవత్సరాలవుతాయి. క్రమపద్దతిలో ఆశ్రమాలను స్వీకరించేవాడు ఒక్కొక్క 
భాగంలో ఒక్కొక్క ఆశ్రమం చొప్పున నాలుగాశ్రమాలను పాటించాలి. 
క  రసగంధప్రముఖంబుల । దెస వేడుక లేక గురుమతికి వచ్చిన య 

ట్టిసమయములయ దగ వేదా [భ్యసనంబులు సేయుచుండు నాతండు నియతిన్‌. 137 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 721 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ బ్రహ్మచారి; నియతిన్‌= నియమంతో; రసగంధ(ప్రముఖంబుల దెసన్‌= రసం, గంధం మొదలైన 
విషయాలపై; వేడుక= జౌత్సుక్యం; లేక= కలిగి ఉండక; గురుమతికిన్‌= ఆచార్యుడి బుద్దికి; వచ్చిన= తోచిన; అట్టిసమయములన్‌= 
ఆ కాలాలలో; తగన్‌= తగిన రీతిలో; వేద+అభ్యసనంబులు= (శ్రుతిసారమును అభ్యసించటాన్ని; చేయుచుండున్‌= ఆచరిస్తూ 


ఉంటాడు. 

తాత్సర్యం: (బ్రహ్మచారి నియమంపాటిస్తూ రసగంధాదులైన విషయాలపై మక్కువ లేనివాడై ఉంటాడు. గురువు 
బుద్దికి తోచిన సమయాలలో ఆయన వద్ద వేదాభ్యాసం చేస్తూ ఉంటాడు. 

వ. ఇది బ్రహ్మచారి ప్రకారం; బాతం డాశ్రమాంతరగతుం డయి వర్తించు విధంబు సెప్పెద. 138 
ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పింది; (బ్రహ్మచారి ప్రకారంబు= (బ్రహ్మచారి పద్దతి; ఆతండు= ఆ (బ్రహ్మచారి; ఆ(శ్రమ+ 
అంతరగతుండు+అయి= మరొక ఆశ్రమమైన గృహస్థాశ్రమంలో (ప్రవేశించినవాడై; వర్తించు= మెలగే; విధంబు= (ప్రకారాన్ని; 
చెప్పెదన్‌= చెప్పుతాను. 

తాత్సర్యం: ఇంతవరకూ చెప్పింది బ్రహ్మచారి పద్దతి. ఆ బ్రహ్మచారి గార్హస్థ్యం స్వీకరించినప్పుడు మెలగే పద్దతిని 
వివరిస్తాను. 


సీ, సవినయంబునం దన శక్తితో గురునకు । దక్షిణ యిచ్చి, యాతండు వనుపః 


గా సమావర్తనకార్యంబు నడపి వి । వాహమై హవ్యకవ్యముల నతిథి 
తోషణ బాంధవ పోషణంబుల సత్య । భాషల నిజదారపరత( బుత్ర 
సంశిక్షం గ్రతువిశేషంబుల నొక యాయు । రంశంబు గడపి గృహస్థ, ధర్మ 


తే.  వృత్తింగృతకృత్యు( డగు నగ్ని విడువ కడవి(। బూరిపంటల ఫలమూలములను భిక్షు 
పూజ సలుపుచుం బరిశిష్టములు భుజించి । తపము సేంత వానప్రస్థ ధర్మసరణి. 139 


ప్రతిపదార్థం: సవినయంబునన్‌= వినయంతో; తనశక్తితోన్‌= తనకున్న శక్తి కొలది; గురునకున్‌= ఆచార్యుడికి; దక్షిణ ఇచ్చి= 
దక్షిణగా ఈదగిన ధనం ఇచ్చి; ఆతండు= ఆ గురువు; పనుప(గాన్‌= పంపగా; సమావర్తన కార్యంబున్‌= (బ్రహ్మచర్య సమాప్తికి 
తగినకార్యం; నడపి= నిర్వహించి; వివాహము+ఐ= పెండ్డిచేసికొని; హవ్యకవ్యములన్‌= దేవతలకు, పితృదేవతలకు ఈదగిన 
యన్నములతోను; అతిధితోషణ= అతిథులను సంతోషపరచుటతోను; బాంధవపోషణంబులన్‌= బంధువులను పోషించటంతోను; 
సత్యభాషలన్‌= సత్యమైన మాటలతోనూ; నిజదారపరతన్‌= తన భార్యయందే ఆసక్తిగలవాడై ఉండటంచేతను; పుత్ర సంశిక్షన్‌= 
పుత్రులకు మంచి శిక్షణ చేతను; (క్రతు విశేషంబులన్‌= యాగ విశేషాలతోనూ; ఒక ఆయుః+అంశంబున్‌= తన ఆయుస్సులో 
నాలుగింట ఒకభాగాన్ని; కడపి= అతి(క్రమించి; గృహస్థధర్మవృత్తిన్‌= గృహస్టుడి యొక్క ధర్మానికి చెందిన వర్తనంచేత; 
కృతకృత్యుండు= చేయదగిన పనులు చేసినవాడు; అగున్‌= అవుతాడు; అగ్నిన్‌ విడువక= అగ్నికార్యమును వదలక; అడవిన్‌= 
అరణ్యంలో; పూరిపంటలన్‌= ధాన్యములచేత; ఫలమూలములను= పండ్లు, దుంపలచేత; భిక్షుపూజన్‌= యతి పూజను;సలుపుచున్‌= 
నిర్వహిస్తూ; పరిశిష్టములు= మిగిలినవి; భుజించి= తిని; తపముచేంత= తపస్సు చేయటం; వానప్రస్థధర్మసరణి= వానప్రస్థాశ్రమంలో 
ఉన్నవారి ధర్మముయొక్క మార్గమై ఉన్నది. 

తాత్పర్యం: బ్రహ్మచారి వినయంతో తనశక్తి కొలది గురువుకు దక్షిణ ఇచ్చుకోవాలి. ఆయన అనుమతి పొంది 
అధ్యయనానంతరం గృహస్థ్రధర్మాన్ని స్వీకరించటానికి అవసరమైన కార్యాలు నిర్వహించాలి. తరువాత పెండ్లి 
చేసికొని దేవతలను, పితృదేవతలనూ (క్రమంగా హవ్యకవ్యాలలో సంతృప్తి పరచాలి. అతిథులను సంతోషపెట్టాలి.బంధువు 
లను పోషించాలి. సత్యం పలకాలి. తన భార్యయందే అనురక్తుడై ఉండాలి. పుత్రులకు చక్కని శిక్షణ ఇవ్వాలి. 


క్రతువులు చేయాలి. ఇట్టా జీవితకాలంలో ఒక పాతిక భాగం గడపి గృహస్టుడి ధర్మం పాటించి అతడు కృతార్జు 
డవుతాడు. ఆ పిమ్మట అగ్నికార్యం విడువకుండా నిర్వహిస్తూ ధాన్యాలతో, ఫలమూలాలతో సన్న్యాసులను ఆదరిస్తూ 
వారు తినగా మిగిలిన అన్నాన్ని భుజిస్తూ తపస్సు చేయటం వానప్రస్ట్థులైనవారి ధర్మమార్గం. 
క. వానప్రస్థ ప్రక ప్రక్రియ । దా నొకపా లాయువున( బదంపడి తుది పా 

లైనను సన్న్యాసాను । ష్టానమునకు( జొచ్చువాండు శాంతాత్మకుందై. 140 
ప్రతిపదార్థం: పదంపడి= పిమ్మట; తాను= అతడు; ఒకపాలు+ఆయువునన్‌= ఒకభాగం ఆయుస్సుచేత; వానప్రస్థప్ర[క్రియన్‌= 


వానప్రస్థ వృత్తితో (గడపి); తుదిపాలైనను= శేషించిన నాల్గవపాలు జీవితకాలాన్నైనా; శాంతాత్మకుండు+ఐ= శాంతమైన 
చిత్తంకలవాడై; సన్న్ర్యాస+అనుష్టానమునకున్‌= యతిధర్మాన్ని అనుష్టించటానికి; చొచ్చువాండు= (ప్రవేశించేవాడు అగును. 


తాత్సర్యం: ఈ విధంగా జీవితకాలంలో ఒకపాతిక వంతు వానప్రస్థ ధర్మాచరణతో గడపి, ఆ తరువాత మిగిలిన 
నాల్గవభాగం కాలంలో సన్న్యాసాశ్రమానుగుణమైన ధర్మానుష్టానంలో శాంతచిత్తంతో (ప్రవేశించాలి. 


వ. ఇ ట్లాయురంశంబులు నాలుగుం జెల్లుట యుత్తమ ధర్మస్వరూపం; బంశత్రయకాలాచరితంబైన 
యాశ్రమత్రితయంబు ప్రవర్తనంబుల గషాయపక్వంబగుటయు. జతుర్జాశ్రమంబు€ జెందుట కృత్యంబు; 
దాని తెజం గెలింగించెద నవహితుండ వై యాకర్ణింపుము. 141 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఆయుః+అంశంబులు= ఆయుర్భాగాలు; నాలుగున్‌+చెల్లుట= నాలుగును గడచుట; 
ఉత్తమధర్మస్వ రూపంబు= (శ్రేష్థ్రమై నధర్మము యొక్క పద్దతి; అంశత్రయ= మూడు భాగాలైన; కాల= సమయంలో; ఆచరితంబు+ఐన= 
చేయబడిన; ఆ(శ్రమ(త్రితయంబు= మూడాశ్రమాలయొక్క; (ప్రవర్తనంబులన్‌= ఆయా ఆశ్రమానికి తగిన నడవడికలతో; 
కషాయపక్వంబు+అగుటయున్‌= చిత్తం శుద్ధం కావటంతోనే; చతుర్ణ+ ఆశ్రమంబున్‌= యత్యాశ్రమమును; చెందుట= స్వీకరించటం; 
కృత్యంబు= చేయదగింది; దాని తెణంగు= నాల్గవ ఆ(శ్రమపద్దతిని; ఎజీంగించెదన్‌= తెలుపుతాను; అవహితుండవు+ఐ= అవధానం 
కలవాడవై; ఆకర్షింపుము= వినుము. 

తాత్సర్యం: ఈ విధంగా నాలుగు బీవితకాలభాగాలు గడవట మనేది ఉత్తమమైన ధర్మపద్దతి. మొదటి మూడు 
కాలాంశాలలో చక్కని (ప్రవర్తనలతో గడపిన బ్రహ్మచర్యం మొదలైన మూడా(శ్రమాలు (క్రమపక్వత పొందాలి. ఆ 
పిదప నాల్గవదైన సన్న్యాసా(శ్రమం స్వీకరించటం ఉచితం. నాల్గవ ఆశ్రమానికి చెందిన పద్దతి ఎట్టాంటిదో వివరిస్తాను. 

గ ™— Fa ధి ౧ టక్‌] 

సావధానంగా వినుము. 


సీ. ఆత్మయం దగ్ని సమారోపణము సేసి; యజన మాంతరముగ నకృతసంధి 
విగ్రహుం డగుచు. బరిగ్రహ విముఖుండై । ముండుండు ననికేతనుండు వృక్ష 
మూలవాసియును గపాలధారుండు నే । కాకియు నక్రోధకామశోకు. 
డును గాగగవలయు; భిక్షునకు నిందా స్తుతుల్‌ | దనయంద యడంగంగ. దాను బరుల 


తే.  దిక్కువలుకక దివియెల్లం బిక్కటిలంగం । దాన యున్నట్లు గనుచు నేమేనిం గుడిచి 
యెద్దియేనియు( గట్టి యెందే శయించు । నతని దేవతల్‌ బ్రాహ్మణు. డండ్రు పుత్ర! 142 


ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; యజనము= యజ్ఞక్రియ; ఆంతరముగన్‌= ఆంతరంగికం కాగా; ఆత్మయందున్‌= ఆత్మలో; 
అగ్నిసమారోపణము చేసి= అగ్నిని చక్కగా ఆరోపింపజేసి; అకృత సంధి విగ్రహుండు+అగుచున్‌= ఇతరులతో కలయికగాని, 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 723 


కలహంగాని చేయనివాడుగా ఉంటూ; పరి[గ్రహవిముఖుండు+ఐ= ఇతరులనుండి ధనాదుల స్వీకారానికి విముఖుడై; ముండుండున్‌= 
బోడితలవాడును; అనికేతనుండున్‌= గృహం లేనివాడు; వృక్షమూలవాసియున్‌= చెట్టుమొదట నివసించేవాడును; కపాలధారుండున్‌= 
పెంకును చేబూనినవాడును; ఏకాకియున్‌= ఒంటరిగా ఉండేవాడును; అ|క్రోధకామశోకుండును= కోపం, కామం, దుఃఖం 
లేనివాడును; కాంగన్‌+వలయున్‌= కావలెను; భిక్షునకున్‌= సన్నాసికి; నిందాస్తుతుల్‌= నిందించటం, పొగడటమూ; తనయంద= 
తనలోనే; అడంగంగన్‌= అణగిపోగా; తాను= ఆ సన్న్యాసి; పరులదిక్కు= ఇతరులవైపు; పలుకక= మాట్లాడక; దివి ఎల్లన్‌= 
ఆకాశమంతా; పిక్కటిలంగన్‌= క్రిక్కిరిసినట్టుగా; తాన= తానే; ఉన్నట్టు= ఉండినట్లు; కనుచున్‌= చూస్తూ; ఏమేని= ఏదైనా; కుడిచి= 
తిని; ఎద్దియేనియున్‌= ఏదైనా; కట్టి= ధరించి; ఎందేన్‌= ఎక్కడైనా; శయించునతని= శయనించే సన్యాసిని; దేవతల్‌= సురలు; 
'బ్రాహ్మణుండు+అండ్రు= (బ్రాహ్మణుడని చెప్పుతారు. 


తాత్సర్యం: కుమారా! సన్న్యాసా(శ్రమం స్వీకరించినవాడు ఆత్మలోనే అగ్ని సమారోపణం కావించి ఆంతరంగికంగా 
యజన(క్రియ నిర్వహించాలి. ఎవరితోనూ పొత్తుగానీ, కలహంకానీ పెట్టుకొనకూడదు. అతడికి పరి[గగ్రహం తగదు. 
ముండిత శిరస్కుడై ఒక యింట నివాసం లేక ఏ చెట్టుమొదట్లోనో నివసించాలి. ఘటకపాలం చేతబట్టి ఏకాకిగా 
సంచరించాలి. కామానికీ, (క్రోధానికీ, శోకానికీ గురి కాకూడదు. నిందాస్తుతులను తనలో అణచివేసి ఇతరులతో 
ఏ వ్యవహారమూ పెట్టుకొనక భూమ్యాకాశాలంతటా తానే వ్యాపించి ఉన్నానని భావిస్తూ, (ప్రాప్తమైనది ఏదైనా తిని, 
ఏదైనా ధరించి, ఎక్కడైనా శయనించే స్వభావంకల ఆ యతిని దేవతలు “బ్రాహ్మణుడు” అని వ్యవహరిస్తారు. 


క. జన నికరములకు. దొల6గును । ఘన భుజగంబులకు. బోలె గను. బీనుంగు€ గా 

వనితం దను. బాటించిన | ననఘా! నరకముగ. దలంచు నతండు మనమునన్‌. 143 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అతండు= ఆ సన్న్యాసి; జన నికరములకున్‌= (ప్రజాసమూహాలకు; ఘనభుజంగం 
బులకున్‌+పోలెన్‌= పెద్దపాములకు వలె; తొలంగును= తొలగిపోతాడు; వనితన్‌= స్త్రీని; పీనుంగున్‌+కాన్‌= శవంగా; కనున్‌=భావిస్తాడు; 
తను= తనను; పాటించినన్‌= చేరితే; మనమున్‌= చిత్తంలో; నరకముగన్‌= నరకంగా; తలయన్‌= భావిస్తాడు. 


తాత్పర్యం: పాపరహితుడా! ఆ యతి పాములు తొలగినట్ట్లు ప్రజల గుంపులను చూస్తే దూరంగా తొలగిపోతాడు. 
స్త్రీని శవంగా భావిస్తాడు. ఆ (స్తీ తనను పాటిస్తే అది నరకంగా చిత్తంలో భావిస్తాడు. 


తే. అతనివలన భూతములకు నభయ మగుట । భూతముల దెస నభయంబ యాతనికిని 
బుత్ర! యీగు లెల్లవియును భూతములకు | నభయ మిచ్చుట( బోలవం డ్రార్యజనులు. 144 

ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; అతనివలనన్‌= ఆ యతివలన; భూతములకున్‌= ప్రాణులకు; అభయము+అగుటన్‌= భయం 
లేదు కాబట్టి; ఆతనికిని= ఆ యతికి కూడ; భూతములదెసన్‌= ప్రాణులవలన; అభయంబు+అ= భయమన్నది లేదు; ఆర్యజనులు= 
పెద్దలు; ఈగు లెల్లవియును= సమస్తదానాలు; భూతములకున్‌= ప్రాణులకు; అభయము+ఇచ్చుటన్‌= నిర్భయత్వం ఒసంగుటను; 
పోలవు+అండ్రు= సరిపోల వని చెప్పుతారు. 

తాత్పర్యం: కుమారా! సన్చ్యాసివలన ప్రాణులకు భయం లేదు కాబట్టి ప్రాణులవలన అతడికి కూడా భయంలేదు. 
ఆర్యులైనవారు అన్నిదానాలు ప్రాణుల కిచ్చే అభయ ్రదానానికి సరిపోల వని చెప్పుతారు. 


ఆ. జంతుపదము లెల్ల దంతిపదంబులో । నడంగు క్రియ నహింసయందు సకల 
ధర్మములు నడంగు( గర్మ సంత్యాగికి । నైన భూతదయ సమర్దగ్రుణము. 145 


ప్రతిపదార్థం: జంతుపదములు+ఎల్లన్‌= జంతువుల అడుగులన్నీ; దంతిపదంబులోన్‌= ఏనుగు అడుగులో; అడంగుక్రియన్‌= 
అణగునట్టు; అహింస+అందున్‌= 'అహింసి అనే ధర్మమందు; సకలధర్మములు= సమస్త ధర్మాలు; అడంగున్‌= అణగిపోతాయి; 
కర్మసంత్యాగికిన్‌+ఐనన్‌= కర్మములు పరిత్యజించినవాడికి సైతం; భూతదయ= ్రాణులపట్ల చూపే కరుణ; సమర్హగుణము= 
ఉచితమైన గుణం. 

తాత్పర్యం: లోకంలోని జంతువుల అడుగులన్నీ ఏనుగు అడుగులో లీనమైపోతాయి. అట్టే సమస్త ధర్మాలు 'అహింస' 
అనే ధర్మంలో లీనమైపోతాయి. కాబట్టి కర్మపరిత్యాగం చేసిన వానికి కూడా భూతదయ చాలా ఉచితమైన గుణంగా 
భాసిస్తుంది. 

విశేషం: అలం: ఉపమ. 

వ. కావున. 146 
తాత్పర్యం: అందువలన. 


క. జగముల కెల్ల శరణ్యుం । డగుచు నమృతసిక్తమైన యట్టి మనసుతో 

విగతాఖిలలేపస్టితి । గగనము నట్లుండు నతండు గణనాధికుందై.” 147 
ప్రతిపదార్థం: అతండు= ఆ యతి; జగములకున్‌+ఎల్లన్‌= లోకాలకన్నిటికీ; శరణ్యుండు+అగుచున్‌= శరణొందదగినవాడు 
అవుతూ; అమృతసిక్తము+ఐన అట్టి= అమృతంతో తడుపబడినదైనట్టి; మనసుతోన్‌= చిత్తంతో; గణనాధికుండు+ఐ= ఇట్టివాడని 
ఊహించుటకు వీలుగానివాడై; విగత+అఖిల లేపస్టితిన్‌= తొలగిన సమస్త సంగముయొక్క స్థితిచేత; గగనముఅట్టు= ఆకాశంవలె; 
ఉండున్‌= ఉంటాడు. 
తాత్సర్యం: ఆ సన్న్యాసి లోకాల కన్నిటికీ శరణ్యమై ఉంటాడు. అతడి చిత్తం అమృతంతో తడిపినట్టు చల్లగా, 

— 3p) ౧ 
శ్రేయోదాయకంగా ఉంటుంది. అతడు దేనినీ అంటక 'ఇట్టివాడు' అని ఊహించరానివాడై ఆకాశంవలె ఉంటాడు”. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని చెప్పి యప్పరాశరనందనుండు వెండియు నిట్లనియె. 148 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; ఆ+పరాశర నందనుండు= ఆ వ్యాసుడు; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
ఈ రీతిగా అన్నాడు. 
తాత్సర్యం: అని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: 
వ్యాసుడు శుకున కుపదేశించిన యంతర్యాగ ప్రకారము (సం. 12-237-27, 28) 

తే హృదయవేదికయందు సమిద్దమూర్తి । వెలుంగుచుండు తేజమునందు వేల్లు( బ్రాణ 

ములను యాజి య ట్లంతరమున నొనర్హు । యాగమున వీతకల్మషుండై వెలుంగు. 149 


ప్రతిపదార్థం: యాజి= యాగం చేసేవాడు; హృదయవేదిక+అందున్‌= హృదయ మనే యజ్ఞవేదిమీద; సమిద్దమూర్తిన్‌= ఉజ్జ్వలమైన 
ఆకారంతో; వెలుంగుచుండు= ప్రకాశించే; తేజమునందున్‌= తేజస్సులో; ప్రాణములను= అసువులను; వేల్చున్‌= హోమించును; 
అట్టు= ఆ రీతిగా; అంతరమునన్‌= ఆంతరంగికంగా; ఒనర్చ్భు= చేసే; యాగమునన్‌= యాగంచేత; వీతకల శ్రషుండు+ఐ= తొలగిన 
పాపం కలవాడై; వెలుంగున్‌= భాసిస్తాడు. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 725 


తాత్సర్యం: అంతర్యాగం చేసే వాడు తన హృదయమనే యజ్ఞవేదికపై ధగధగ ప్రకాశించే తేజస్సులో ప్రాణాలను 
వేలుస్తాడు. అట్లా ఆంతరంగా చేసే యాగంవలన అతడు విగతపాపుడై భాసిస్తాడు. 


క, విను! మాత్మతీర్ణ సంసే | వనము తెటిం గెటు(గునట్టి వానికి. దిరుగం 
జనవలయునె పెబిచోటుల । కని చెప్పుదు రాశ్రితులకు నధ్యాత్మవిదుల్‌. 150 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఆత్మతీర్థ= 'ఆత్మ' అనే తీర్థ్ధముయొక్క; సంసేవనము తెజంగు= సేవించే తీరును; 
ఎయింగునట్టివానికిన్‌= తెలిసినవాడికి; పెజచోటులకున్‌= ఇతర (ప్రదేశాలకు; తిరుగన్‌+చనన్‌ వలయునె అని= తిరుగటానికి పోవలెనా? 
అని; అధ్యాత్మవిదుల్‌= ఆధ్యాత్మికతత్త మెరిగినవారు; ఆశ్రితులకున్‌= తమనా(శ్రయించినవారికి; చెప్పుదురు= చెప్పుతారు. 
తాత్సర్యం: ఆధ్యాత్మిక తత్త్యవేత్తలైన పెద్దలు తమను ఆశ్రయించినవారితో - 'ఆత్మ' అనే తీర్చాన్ని ఎట్లా సేవించాలో 
తెలిసినవారికి ఇతర (ప్రదేశాలలో తీర్జాటనం చేయవలసిన పనిలేదని చెప్పుతారు. 
తే. అవని బొందదు దివమున నప్రమేయ । మండజంబు హిరణ్మ్యయ మండమధ్య 

మున వెలుంగు నుజ్జ్వలపక్ష ఘనత; దాని । నెటు(గు సంతత యోగసమేతుం డనఘ! 151 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; హిరణ్మయము= స్వర్లరూపమైన; అండజంబు= పక్షి; అవనిన్‌= భూమిని; పొందదు= 
చేరదు; దివమునన్‌= ఆకాశమందు; అప్రమేయము= గోచరింపచేసికొనటానికి వీలుకాదు; అండమధ్యమునన్‌= (గ్రుడ్డుయొక్క 
మధ్యభాగంలో; ఉజ్ఞ్యలపక్ష ఘనతన్‌= మిక్కిలిగా ప్రకాశించే రెక్కల గొప్పతనంతో; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; దానిన్‌= ఆ పక్షిని; 
సంతతయోగ సమేతు(డు= సదా యోగంతో కూడినవాడు; ఎజుంగున్‌= తెలిసికొంటాడు. 

తాత్పర్యం: కల్మషరహితుడ వైన ఓ శుక్రుడా! ఆత్మ అనే ఒక చిన్మయమైన పక్షి ఉన్నది. అది భూమిని స్పృశించదు. 
ఆకాశంలో ఏ (ప్రమాణానికీ గోచరం కాదు. అది పిండమనే (గ్రుడ్డు మధ్యలో ఉజ్జ్వలమైన కాలమనే రెక్కలతో 
(ప్రకాశిస్తూ ఉంటుంది. యోగశక్తి కలవాడు మాత్రమే దానిని [గ్రహించగలడు. 


విశేషం: ప్రత్యగాత్మ ప్రమాణగోచరం కాదు. అది చిన్మయమైనది. అది మాయామయమైన హృదయాకాశంలో ఎగురుతూ 


ఉంటుంది. మోదప్రమోదాలనే వృత్తివిశేషాలను కూడా దాని రెక్కలుగా చెప్పవచ్చు. “అథ య దిద మస్మిన్‌ (బహ్మపురే దహరం 
పుండరీకం వేశ్మదహరో 2స్మిన్నంతరాకాశ స్తస్మిన్యదంతస్త దన్వేష్టవ్యమ్‌” అన్న (శ్రుతిని ఇక్కడ అనుసంధించుకొనాలి. 
క. విను మాటంచులు( బండ్రం । డనుపమధారలును నై నిజాస్యము విశ్వం 

బును బొదువం దిరుగు కాలం । బను చక్రము దురవబోధ మది యడ(గు గుహన్‌. 152 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; కాలంబు+అను= కాలమనే; చక్రము= ఆయుధవిశేషం, (బండికల్లు); ఆఖు+అంచులు= 
బుతువులనే ఆరు అంచులును; పండ్రైండు= పదియు రెండు సంఖ్యగల; అనుపమ ధారలునునై= సాటిలేని తీక్షణమైన అంచులను 
గలిగినదై; నిజాస్యము= తన ముఖం; విశ్యంబును= (ప్రపంచమును; పొదువన్‌= వ్యాపించగా; తిరుగున్‌= పరి(భ్రమించును; 
దురవబోధము= (గ్రహించుటకు శక్యంకానిదగు; అది= ఆ చక్రం; గుహన్‌= హృదయమనే గుహలో; అడంగున్‌= అణగిపోతుంది. 
తాత్పర్యం: కాలమనే చక్రానికి వసంతం మొదలైన ఆరు బుతువులు అంచులుగా ఉన్నాయి. చైత్రం మొదలైన 
పన్నెండు మాసాలు తీక్షణమైన ధారలుగా ఉన్నాయి. దాని ముఖం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. [గ్రహించశక్యం 
కాని ఆ కాలచక్రం బుద్దిగుహలో అణగి ఉన్నది. 


నిశేషం: అలంకారం: రూపకం. 


ఆ. మనసు నింద్రియముల. బనిగొని పురుషుండు । ప్రచురశిక్షలేని రథ్యసమితి 
నడపు రథికు మాడ్కి నడవడి నవి యీడ్డి । నట్టులైన నశుభ మావహిల్లు. 153 


ప్రతిపదార్దం: పురుషుండు= జీవుడు; మనసున్‌= చిత్తమును; ఇంద్రియములన్‌= (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను; పనిగొని= 
నియోగించి; ప్రచురళశిక్ష= దృఢమైన శిక్షణ; లేని= అలవడని; రథ్యసమితిన్‌= గుర్రాల సముదాయమును; నడపు= నడపింపచేసే; 
రథికు మాడ్కిన్‌= రథస్టుడివలె; నడవడిన్‌= (ప్రవర్తనతో; అవి= ఆ ఇం(ద్రియాలు; ఈడ్చినట్టులు+ఐనన్‌= లాగినట్టు జరిగితే; 
అశుభము= అమంగళం; ఆవహిల్లున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: రథమును లాగే గుర్రాలకు చక్కని శిక్షణ ఉండాలి. అట్టా లేని పక్షంలో అవి స్వేచ్చగా రథాన్ని లాగితే 
ప్రమాదం కలుగుతుంది. అట్లే జీవుడు మనస్సును, ఇంద్రియాలను నియోగించేటప్పుడు నిగ్రహించకుండా వాటి 
మార్గంలో వాటిని పోనిస్తే అశుభానికి గురి అవుతాడు. 


విశేషం: “యస్వవిజ్ఞానవాన్‌ భవత్యయుక్తేన మనసా సదా । తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్యాఇన సారథేః ॥” అను కఠశ్రుతిని 
ఇక్కడ అనుసంధించుకొనాలి. నిగ్రహంలేని చిత్తం కలవాడైన అవివేకి యొక్క ఇంద్రియాలు సారథియొక్క దుష్టాశ్యాలవలె వశం 
తప్పి ప్రవర్తిస్తాయి అని పై (శ్రుతి తాత్పర్యం. అలంకారం: ఉపమ. 
క. తనకు మహిత ప్రసాదం । బొనరక యున్నేనిం గీళ్లు లొలయు; నది దృఢ 

త్వనిరూఢమైనం జేకుటు | ననంత పదసిద్ది; దాని కనువెటి(గింతున్‌. 154 


ప్రతిపదార్థం: మహిత ప్రసాదంబు= శ్రేష్టమైన ఆత్మనిగ్రహం; తనకున్‌= సాధకుడికి; ఒనరక ఉన్నేనిన్‌= కలుగక ఉన్నచో; కీళ్ళులు= 
కష్టాలు; ఒలయున్‌= సంభవిస్తాయి; అది= ఆత్మనిగ్రహం; దృఢత్వనిరూఢము+ఐనన్‌= దృఢపడితే; అనంతపదసిద్ది= అంతంలేని 
ఉన్నత పదప్రాప్తి; చేకుజున్‌= కలుగుతుంది; దానికిన్‌= ఆ పద (ప్రాప్తికి; అనువు= ఉపాయం; ఎటి(గింతున్‌= తెలియజేస్తాను. 
తాత్పర్యం: మోక్షప్రాప్తికై సాధన చేసే సాధకుడికి ఆత్మనిగ్రహం చాలా ముఖ్యం. అది సిద్దించక పోతే కష్టాలు 
సంభవిస్తాయి. ఆత్మనిగ్రహం దృఢంగా సిద్దిస్తే అంతంలేని మోక్షపదవి లభిస్తుంది. ఆ పదవిని సాధించే ఉపాయం 
చెపుతాను వినుము. 


తే.  సర్వసంకల్పరహితు(డై సత్వమున వి । నిశ్చలంబుగ6 జిత్తంబు నిలుపవలయు 
సత్వసక్త చిత్తంబు ప్రసాద మొసంగు । దానం గాలంబు నడపు టుత్తమవిధంబు. 155 


ప్రతిపదార్థం: సర్వసంకల్పరహితు(డు+ఐ= సమస్తములైన సంకల్పాలు లేనివాడై; చిత్తంబున్‌= మనస్సును; సత్త్యమునన్‌= 
సత్త్యగుణంలో; వినిశ్చలంబుగన్‌= చలనం లేనట్టుగా; నిలుపన్‌ వలయున్‌= నిలపాలి; సత్తసక్త చిత్తంబు= సత్వగుణంలో ఆసక్తమైన 
మనస్సు ప్రసాదము= ఆత్మనిగ్రహమును; ఒసంగున్‌= ఇస్తుంది; దానన్‌= ఆ నిగ్రహంతో; కాలంబు నడపుట= కాలం గడపటం; 
ఉత్తమ విధంబు= మేలైన పద్దతి. 


తాత్సర్యం: ఆత్మప్రాప్తిని కోరేవాడు అన్ని సంకల్పాలూ వదలి మనస్సును సత్వగుణంతో సంసక్తం చేయాలి. 
సత్యగుణంలో నిలబడ్డ మనస్సు ఆత్మన్నిగ్రహాన్ని సమకూరుస్తుంది. అట్లాంటి నిగ్రహంతో కాలయాపన చేయటం 
మేలైన విధానం. 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 727 


క. వినుము నివాతస్థానం | బున( గం పనరహిత దీపము వెలింగెడు చా 
డ్పున నంతరాత్మ వెలుంగుచు । నునికి ప్రసాదంబు భంగి యుత్తమధిషణా! ॥ 156 


ప్రతిపదార్థం: ఉత్తమధిషణా= ఉత్తమమైన బుద్దిగలవాడా!; వినుము= ఆలకించుము; నివాతస్థానంబునన్‌= గాలిలేనిచోట; 
కంపనరహిత దీపము= కదలికలేని దివ్వె; వెలింగెడు చాడ్సునన్‌= (ప్రకాశించే విధంగా; అంతరాత్మ= లోపలి ఆత్మ; 
వెలుంగుచున్‌+ఉనికి= (ప్రకాశిస్తూ ఉండటం; (ప్రసాదంబు భంగి= ప్రసాదం యొక్క పద్దతి. 


తాత్సర్యం: (శ్రేష్టమైన బుద్ది కలవాడా! వినుము. గాలి లేని చోట పెట్టిన దీపం కదలకుండా ప్రకాశిస్తుంది. ఆ 
రీతిగా ప్రసాదమంటే అంతరాత్మ చాంచల్యం లేకుండా నిగ్రహించబడి భాసించటమే. 


విశేషం: అలం: ఉపమ. 


క. విను తత్రృసాదవంతుండు | దనయందు నిరంజనముగ ద న్ననిశంబుం 
గనుగొనుచు నియతి నియతా । శనుండై యుండుట యొనర్హు శాశ్వతపదమున్‌. 157 


ప్రతిపదార్థం: విను= వినుము; తద్‌+ప్రసాదవంతుడు= ఆ (ప్రసాదం కలవాడు; తన+అందున్‌= తనలో; నిరంజనముగన్‌= 
మాలిన్యరహితంగా; తన్నున్‌= తనను; అనిశంబున్‌= ఎల్లవేళలా; కనుంగొనుచున్‌= చూస్తూ; నియతిన్‌= నియమంతో; 
నియత+అశను(డు+ఐ= నియమించబడిన మితాహారం గలవాడై; ఉండుట= (ప్రవర్తించటం; శాశ్వత పదమున్‌= శాశ్వతమైన 
స్థానాన్ని; ఒనర్భున్‌= కలిగిస్తుంది. 

తాత్పర్యం: ఆ రీతిగా అచంచలమైన అంతరాత్మ కలవాడు తనలో తనను సదా మాయామాలిన్యం లేనివాడినిగా 
చూస్తాడు. నియమంకలిగి ఉంటాడు. హితమితాహారంతో జీవిస్తాడు. అట్టా ఉంటే శాశ్వత పదమైన మోక్షం 


లభిస్తుంది. 


తే. అతులవేదాంతశాస్త్ర మహాంబురాశి( । ద్రచ్చి పుచ్చిన నవనీత మిచ్చితిని స 
మాదరంబున( గైకొను మనుసరించు । నిర్మలాత్మ తపస్వికి నీవు నొసంగు. 158 


ప్రతిపదార్థం: అతుల= సాటిలేని; వేదాంతశాస్త్ర= వేదాంతశాస్త్రమనే; మహా+అంబురాశిన్‌= గొప్ప సాగరాన్ని; త్రచ్చి= తరచి; 
పుచ్చిన= (గ్రహించిన; నవనీతము= వెన్న; ఇచ్చితిని= ఇచ్చాను; సమాదరంబునన్‌= (ప్రీతితో; కైకొనుము= స్వీకరించుము; 
అనుసరించు= (ఈ వేదాంతమార్గాన్ని) అనుసరించి ప్రవర్తించుము; నీవున్‌= నీవు కూడ; నిర్మల+ఆత్మ తపస్వికిన్‌= 
నిర్మలహృదయుడైన తపోనిష్టుడికి; ఒసంగు= ఇమ్ము. 

తాత్పర్యం: శుకా! సాటిలేని వేదాంతశాస్త్రమనే మహాసముద్రాన్ని మథించి పుచ్చుకొన్న సారమైన నవనీతాన్ని నీ 
కిప్పుడు నేను ఇచ్చాను. నీవు దీనిని ప్రీతితో స్వీకరించుము. దీన్ని అనుసరించి నడచుకొమ్ము. నిర్మలచిత్తుడైన 
తపోనిధికి నీవు దీన్ని ప్రసాదించుము. 


విశేషం: అలంకారం: రూపకం. 


ఆ. సకల రత్నపూర్ణ సర్వవసుంధరా । చక్రదాన విధియు సరి యనంగ 
రాదు విశ్వవేదరాశి సారాధ్యాత్మ । విద్య యిచ్చుటకు వివేకధుర్య!” 159 


ప్రతిపదార్థం: వివేకధుర్య!= వివేకమనే భారం వహించే వాడా!; విశ్వ= సమస్తమైన; వేదరాశి= వేదసముచ్చయం యొక్క; సార= 
సారమైన; అధ్యాత్మవిద్య= బ్రహ్మవిద్యను; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; సకల= సమస్తమైన; రత్నపూర్ణ= రత్నాలతో నిండిన; సర్వ= 
సకలమైన; వసుంధరా చక్రదాన విధియున్‌= భూమిని దానం చేసే విధానం కూడా; సరి= సాటి; అనంగన్‌రాదు= అని చెప్పటానికి 
వీలుగాదు. 


తాత్పర్యం: వివేకశాలీ! అన్ని వేదాల సారమైనది అధ్యాత్మవిద్య. దానిని దానం చేయటంతో సమస్తరత్న పూర్ణమైన 

భూమిని దానం చేసే విధికూడా సాటిరాజాలదు. బ్రహ్మవిద్య శ్రేష్టాతిశ్రేష్టమైన దని తాత్పర్యం”. 

విశేషం: గీతలో భగవంతుడు “అధ్యాత్మ విద్యా విద్యానాం” “విద్యలలో నేను ఆధ్యాత్మవిద్యను' - అని చెప్పి అధ్యాత్మ విద్యా 

ప్రాశస్త్యాన్ని ప్రకటించాడు. ఇతర వస్తువుల వలన కలిగే సౌఖ్యం అల్పం. ఆత్మవిద్య అనల్పమైన ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తుంది. 

కాబట్టి అధ్యాత్మవిద్యా ప్రదానం అన్ని దానాలకంటె మేలైనదని (గ్రహించాలి. 

వ. అని యుపదేశించి 'యింక నేమి వినవల?' తనిన శుకుండు 'దీనికంటె వినవలయునది గలదె? దీనిన 
సుదృఢంబుగా ననుగ్రహింపవే!' యనుటయు ననుకంపావిధేయుం డగు సాత్యవతేయుం డతని 
కిట్లనియె. 160 


ప్రతిపదార్థం: అని ఉపదేశించి= ఈ విధంగా ఉపదేశం కావించి; ఇంకను= దీనికంటె అధికంగా; ఏమి వినన్‌ వలతు(వు)?= 
ఏమి వినవలెనని కోరుతున్నావు?; అనినన్‌= అని (ప్రశ్నించే సరికి; శుకుండు= శుకయోగి; దీనికంటెన్‌= ఇంతకంటెను; 
వినవలయునది= వినదగింది; కలదె?= ఉన్నదా?; దీనిన్‌+అ= దీనినే; సుదృఢంబుగాన్‌= గట్టిగా నాకు బోధపడేటట్లు; 
అనుగ్రహింపవే= అనుగ్రహించుము; అనుటయున్‌= అనగా; అనుకంపా విధేయుండు+అగు= దయకు విధేయుడైన; 
సాత్యవతేయుండు= వ్యాసుడు; అతనికిన్‌= శుకుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: వ్యాసు డారీతిగా ఉపదేశించి “ఇంకా ఏమి వినగోరుతున్నావు?' అని ప్రశ్నించాడు. శుకుడు 'దీనికంటె 


వినవలసిం దేముంది? ఈ విషయమే ఇంకా నా మనసులో దృఢంగా నాటుకొనేటట్లు బోధించుము” అని అడిగాడు. 
అప్పుడు దయావిధేయుడైన వ్యాసమహర్షి ఆ శుకుడిని చూచి ఇట్టా అన్నాడు. 


క. భూతంబుల( బచరించుచు । భూతాత్ముండు వాని€ దన విభూతి నడంచున్‌. 
భూతాహరణంబు నిజ । ద్యోతనము దదీయవృత్తి దుర్దశ పుత్రా! 161 


ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; భూత+ఆత్ముండు= భూతస్వరూపుడైన పరమాత్ముడు; భూతంబులన్‌= పంచభూతాలను; 
పచరించుచున్‌= (ప్రవర్తింపజేస్తూ; వానిన్‌= ఆ భూతములను; తన విభూతిన్‌= తన విభూతిలో; అడంచున్‌= లీనంగావిస్తాడు; 
భూత+ఆహరణంబు= భూతాలను హరించటం; నిజద్యోతనము= తనను ప్రకాశింపజేయటం; తదీయవృత్తి= ఆ పరమాత్మయొక్క 
భూతాహరణమనే వర్తనం; దుర్దశ (భూతాలకు) దుఃస్టితిగా ఉన్నది. 


తాత్పర్యం: కుమారా! పరమాత్ముడు పంచభూతాలను, (ఆ భూతజన్యమైన చరాచర ప్రాణికోట్లను) సృష్టికాలంలో 
ప్రవర్తింపజేస్తాడు. ప్రళయకాలంలో మళ్ళీ వాటిని తనలో విలీనం చేసికొంటాడు. ఈ రీతిగా సృష్టి స్థితి 
సంహారాత్మకమైన చర్య పరమాత్మవృత్తిగా జరిగిపోతున్నది. అతడి భూతాహరణ మనే చర్య భూతాలకు దుర్దశ. 


క, అవయవము లెట్లు కూర్మము । నివిడించును లోని కడంచు నెటి నట్టుల భూ 
తవితతి భూతాత్ముండును । బ్రవర్తన నివర్తనముల పాల్పడ(జేయున్‌. 162 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 720 


ప్రతిపదార్థం: కూర్మము= తాబేలు; ఎట్టు= ఏ రీతిగా; అవయవములు= అంగాలు; నివిడించును= వెలుపలికి దోపజేయునో; 
నెటీన్‌= (క్రమంగా; లోనికిన్‌= లోపలికి; అడంయన్‌= ఉపసంహరించుకొనునో; అట్టులన్‌= అదే రీతిగా; భూత+ఆత్ముండును= 
భూతస్వరూపుడైన పరమాత్మకూడ; భూతవితతిన్‌= భూతసంతతిని; (ప్రవర్తన నివర్తనముల= సృష్టి సంహారములయొక్క; 
పాల్పడన్‌= వశమమయ్యేటట్టుగా; చేయున్‌= చేస్తాడు. 

తాత్సర్యం: తాబేలు తన అవయవాలనెట్టా వెలికి చూపి మరల లోనికి ముడచుకొంటుందో అట్లాగే సకల 
భూతస్వరూపుడైన పరమాత్ముడు భూతాలను సృష్టించి మళ్ళీ తనలోనికి ఉపసంహరించుకొంటూ ఉంటాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. _ మాయాశబలుం డై యటు । సేయకపోరామి భూతసృష్టి యొనర్షున్‌ 
మాయం బెడంబాప భూత ని । కాయాభావ మగు నదియ కవిజనముఖ్యా! 163 


ప్రతిపదార్థం: కవిజనముఖ్యా!= యోగిజనులలో (శ్రేష్పుడైనవాడా; మాయాశబలుండు+ఐ= (పరమాత్ముడు) మాయతో కూడినవాడై; 
అటు= ఆ రీతిగా; చేయకపోరామిన్‌= చేయకుండా ఉండటానికి వీలు లేకపోవటం వలన; భూతసృష్టి= భూతాలను 
ప్రవర్తింపజేయటాన్ని; ఒనర్చున్‌= చేస్తాడు; మాయన్‌= అవ్యక్తమైన ఆ మాయాశశ్తిని; పెడంబాపన్‌= వదలించగా; అదియ= అదే; 
భూతనికాయాభావము+అగున్‌= భూతసమూహాలయొక్క లేమి అవుతుంది. 

తాత్సర్యం: యోగిజన శ్రేష్టుడవగు ఓ శుకుడా! పరమాత్ముడు మాయతో కూడినప్పుడే సృష్టి ప్రారంభమవుతుంది. 
అతడు మాయాయుక్తుడైన వేళలో భూతాలను సృష్టించకుండా ఉండలేడు కాబట్టి భూతసృష్టి జరుగుతున్నది. 
మళ్ళీ మాయను వదలగానే, ఆ స్థితి భూతాల అభావాన్ని సూచిస్తుంది. అంటే పరమాత్మ మాయావియోగం 
చెందినప్పుడు సృష్టి లేకుండా పోతుంది. భూతాల ఉనికి నశిస్తుంది. 


తే, గగన పవనతేజో జలక్ష్మాగుణములు । సూవె శబ్దాదికంబును శ్రోత్రముఖ్య 
కంబునై చెల్లు విషయచయంబు నింద్రి । యవ్రజంబును సర్వంబు నడచు శమము. 164 


ప్రతిపదార్థం: గగనపవన తేజోజలక్ష్మాగుణములు= ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, భూమి వీని గుణాలు; శబ్ద+ఆదికంబును= 
శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు విషయాలును; శ్రోత్రముఖ్యకంబును= (శ్రోత్రం, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం 
అనే ఐదు జ్ఞానేంద్రియాలును; ఐ చెల్టుచూవె!= అయిప్రవర్తిస్తుంది కదా!; శమము= మనోనిగ్రహం; విషయచయంబున్‌= 
శబ్దాదివిషయసంచయమును; ఇం[ద్రియవ్రజంబును= 'శోత్రంమొదలైన ఇందైయ సమూహాన్ని; సర్వంబున్‌= సమస్తమును; 
అడయన్‌= శమింపజేస్తుంది. 

తాత్సర్యం: శోత్రం, శబ్దం ఆకాశముయొక్క గుణాలు. తక్కు, స్పర్శం, వాయువు యొక్క గుణాలు. బిహ్వ, 
రసం జలముయొక్క గుణాలు. (ఘ్రాణం, గంధం పృథివీ భూతము యొక్క గుణాలు. ఈ రీతిగా 
పంచభూతాలనుండి పంచజ్ఞానేం[ద్రియాలు, పంచ విషయాలు జనించాయి. మనస్సును నిగ్రహించిన యోగి 
పూర్ణంగా ఇంద్రియాలను, విషయాలను నియమించగలుగుతాడు. కాబట్టి మనోనిగ్రహం (ప్రధానమని భావం. 


క. విను మై దింద్రియములకును । మనంబు షష్టంబు; సప్తమత్వము బుద్దిం 
బనుగొను; భవ్యక్షేత్ర । జ్ఞనియం దష్టమత గల్లు సుగుణాభరణా! 165 


ప్రతిపదార్థం: సుగుణ+ఆభరణా!= సద్గుణాలనే ఆభరణాలుగా కలవాడా!; వినుము= ఆలకించుము; ఐదు+ఇంద్రియములకును= 
'శోత్రము మొదలైన పంచజ్ఞానేంద్రియాలకు; మనంబు= మనస్సు; షష్టంబు= ఆరవది; సప్రమత్వము= ఏడవదన్నభావం; బుద్దిన్‌= 
బుద్దియందు; పనుగొనున్‌= కలుగుతుంది; భవ్యక్షేత్రజ్ఞుని అందున్‌= శ్రేష్టుడైన జీవుడియందు; అష్టమత= ఎనిమిదవదన్న భావం; 


కల్లున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: సుగుణాలంకారుడవగు ఓ శుకా! శోత్రం మొదలైన ఐదుజ్ఞానేంద్రియాలు కలవు కదా! మనస్సు 
ఆరవది. బుద్ది ఏడవదవుతుంది. క్షేత్రజ్ఞడు అనే జీవుడు ఎనిమిదవవాడుగా పరిగణింపబడుతున్నాడు. 


నిశేషం: క్లేత్రమనగా శరీరము. క్షేత్రమును తెలిసినవాడు ఎవడో, వాడు క్షేత్రజ్ఞుడు. “ఇదం శరీరం కౌన్తేయ ! క్షేత్రమి త్యభిధీయతే, 
ఏత ద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః; అని క్షేత్రజ్ఞ లక్షణము భగవద్గీతలో వివరించబడింది. 
తే  తల(చు మనమందు నిశ్చయదశ యొనర్చు । బుద్ది సర్వైక సాక్షిత్వమున వెలుంగు 

నంతరాత్ముండు క్షేత్రజ్ఞ. డన(గ వాని | మెఅపు సత్వాదిగుణములై మెజియు వత్స! 166 


ప్రతిపదార్థం: వత్స!= కుమారా! తలయ= సంకల్ప వికల్పములు గావించునట్టి; మనమందున్‌= మనస్సునందు; బుద్ది= 
అంతఃకరణ చతుష్టయంలో రెండవదైన బుద్ది; నిశ్చయదశ యొనర్చున్‌= నిశ్ళ్చయావస్థను నిర్వహిస్తుంది; అంతరాత్ముండు= 
అంతరాత్మయగు; క్షేత్రజ్ఞుండు= జీవుడు; సర్వై కసాక్షిత్వమునన్‌= అంతటికీ ముఖ్యమైన సాక్షీభావంతో; వెలుంగున్‌= ప్రకాశించును; 
వాని మెజపు= వాడి ప్రకాశం; సత్తాదిగుణములు+ఐ= సత్త్వం మొదలైన గుణాలుగానై; మెజయున్‌= (ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: కుమారా! మనస్సు సంకల్ప వికల్పాలుచేస్తూ ఉంటుంది. ఆ దశలో నిశ్చయం చేసేది బుద్ది. 
అంతరాత్ముడైన వాడు క్షేత్రజ్ఞుడనబడి అంతటికీ ఏకైక సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటాడు. సత్త్వం, రజస్సు, తమస్సు 
అనే గుణాలు రూపంతో (ప్రకాశించే ఆ క్షేత్రజ్ఞుడి ప్రకాశమే. 


నిశేషం: క్షేత్రజ్ఞుడనగా జీవుడని కొందరు, పరమాత్ముడని కొందరు వివరించి ఉన్నారు. అవిద్య తొలగి జీవత్వము నశించినపుడు 
జీవుడే పరమాత్ముడుగా భాసిస్తాడని అద్దైతవేదాంతము చెప్పుతున్నది. ద్వైతులు పరమాత్మకంటె జీవుడు వేరుగా ఉండునని 
నిర్ణయించారు. 


తే. స్వస్టతయు దుఃసతయు జడత్వమును గ్రమవి | గణన సత్వరజస్తమోగుణము లవి స 
థి థి అ 
మీరితములగు టడ(గుట యింద్రియంబు । లడరు టొదుంగుట బుద్ది కృత్యములు పుత్ర! 167 

ప్రతిపదార్దం: పుత్ర!= కుమారా!; స్వస్థతయున్‌= హాయిగా ఉండి సుఖించే స్వభావం; దుఃస్టతయున్‌= దుఃఖానికి గురి యయి 
బాధపడే లక్షణం; జడత్వమును= బుద్ది మాంద్యమున్ను; 'క్రమవిగణనన్‌= (క్రమంగా; సత్త్వ రజస్తమోగుణములు= సత్వగుణం, 
రజోగుణం, తమోగుణము లగును; అవి= ఆ గుణాలు; సమీరితములు+అగుట= పేరితములు కావటం; అడంగుట= శమించటం; 
ఇం(ద్రియంబులు= ఇం(ద్రియాలు; అడరుట= (ప్రేరణ పొందటం; ఒదుంగుట= శమించటం; బుద్దికృత్యములు= బుద్దిచేసే పనులు. 
తాత్సర్యం: కుమారా! ప్రసన్నచిత్తుడై సుఖించటం సత్త్వగుణస్వభావం. దుఃఖంతో పరితపించటం రజోగుణ లక్షణం. 
అలసుడై బుద్దిమాంద్యం కలిగి ఉండటం తమోగుణ లక్షణం. ఆయా గుణాలు, తదనుగుణంగా ఆయా 
ఇంద్రియాలు (ప్రేరణ పొందటం, తర్వాత శమించటం అనేవి బుద్దివలన కలిగే పనులు. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 731 


విశేషం: సత్త్యం, రజస్సు, తమస్సు అనే (త్రిగుణాలు (ప్రకృతి సంభవాలు. అవి జీవుడిని దేహంలో బంధిస్తాయి. వీటి లక్షణాలు 
భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయంలో విపులంగా నిరూపించబడ్డాయి. 
సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత । 
జ్ఞాన నూనృత్య తు తనుః ప్రమాదే సంజయ త్యుత! (గీత - 14-9) ఇత్యాదిగా సత్యం సుఖహేతువనీ, కర్మకారణమైన రజస్సు 
దుఃఖహేతువనీ, తమస్సు ప్రమాదహేతువనీ భగవద్గీత వివరించింది. 
తే. అనఘ! యింద్రియములు విషయములు మనసు । బుద్దియును నాత్మయును గ్రమంబునన యెక్కు 
డాత్మ బుద్ది యనంగ నల్పాంతరంపు । వస్తువులు బుద్ది యిన్నింట విస్తరిలుట. 168 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఇంద్రియములు= (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలు; విషయములు= శబ్దం మొదలైన 
విషయాలు; మనసు= చిత్తం; బుద్దియును= బుద్దీ; ఆత్మయును= ఆత్మా - ఇవి; (క్రమంబునన్‌+అ= (క్రమంగానే; ఎక్కుడు= 
ఒకదానికంటె ఒకటి (శ్రేష్టమైనవి. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ శుకుడా! ఇంద్రియాలకంటె విషయాలు, విషయాలకంటె చిత్తం, చిత్తంకంటె 
బుద్ది, బుద్దికంటె ఆత్మ - క్రమ(క్రమంగా శ్రేష్టములైనవి. ఆత్మకూ, బుదికీ పెద్ద తేడా లేదు. బుద్ది అన్నింటిలోనూ 
ఠా ఠా © = ఠా 6౧ ఠా 
వ్యాపించి ఉంటుంది. కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: ఇంద్రెయేభ్యః పరా హ్యార్ణా | అర్జేభ్యశ్చ పరం మనః । 
నునసశ్చ పరా బుద్దిః 1 యో బుద్దేః పరతస్తు సః ॥ (కఠశుతి -1-3-10) 


అనే [శ్రుతి కూడ పైపద్యంలో చెప్పిన రీతిగా ఇంద్రియాదులు ఒకదానికంటె ఒకటి (శ్రేష్టమైనవని నిరూపించింది. 


క కను. గన్న విను. జెవియై । కొను జవి జిహ్వ యయి మూరుకొను నాసికయై, 

తనువై స్పర్శము గైకొను । ననవద్యా! బుద్ది యాత్మయంద నిలుచుచున్‌. 169 
ప్రతిపదార్థం: అనవద్యా!= దోషరహితుడా!; బుద్ది= అంతఃకరణచతుష్టయంలో రెండవదగు బుద్ది; ఆత్మ+అంద= క్షేత్రజ్ఞుడైన 
అంతరాత్మయందే; నిలుచుచున్‌= నిలుస్తూ; కన్ను+ఐ= నేత్రమై; కనున్‌= చూస్తుంది; చెవి+ఐ= (శ్రోత్రమై; వినున్‌= వింటుంది; 
జిహ్వ+అయి= నాలుకై; చవిన్‌= రసమును; కొనున్‌= (గ్రహిస్తుంది; నాసిక+ఐ= (ఘ్రాణమై; మూరుకొనున్‌= వాసన చూస్తుంది; 
తనువు+ఐ= శరీరమై; స్పర్శమున్‌= తాకిడిని; కైకొనున్‌= స్వీకరిస్తుంది. 
తాత్పర్యం: దోషరహితుడవైన ఓ శుకా! సర్వవ్యాపిని అయిన బుద్ది ఆత్మలో ఉంటూ నేత్రమై రూపాన్ని చూస్తుంది. 
చెవిగా మారి శబ్దాన్ని వింటుంది. నాలుకగా రూపొంది రసాన్ని (గ్రహిస్తుంది. ముక్కై గంధాన్ని ఆఘ్రాణిస్తుంది. 
శరీరంలోని చర్మమై స్పర్శను స్వీకరిస్తుంది. 
క ప్రీతిం గడుం బొదలు విషా । దాతురతన్‌ స్రుక్కు. దద్దయము లేక సమ 

త్వాతిశయంబున నిలుచును । నేతృత్వంబునను బుద్ది నెబిపు గుణములన్‌. 170 
ప్రతిపదార్థం: బుద్ది= అంతటా వ్యాపించిన ఈ బుద్ది; ప్రీతిన్‌= సంతోషంతో; కడున్‌= మిక్కిలిగా; పొదలున్‌= ప్రవర్తిస్తుంది; 
విషాదాతురతన్‌= దుఃఖపీడితత్వంతో; స్రుక్కున్‌= వగజెందుతుంది; తద్దయములేక= ఆ సంతోష విషాదాలు రెండూ లేక; 


సమత్వాతిశయంబునన్‌= సమభావముయొక్క అతిశయమునందు; నిలుచును= స్థిరపడుతుంది; నేతృత్వంబునను= 
నాయకత్వగుణముచేత; గుణములను= సత్తాదిగుణాలను; నెజపున్‌= వ్యాపింపజేస్తుంది. 


తాత్పర్యం: బుద్ది ఒక సమయంలో సంతోషాతిశయంతో ఉప్పొంగిపోతుంది. ఇంకొక సమయంలో దుఃఖంతో 
(క్రుంగిపోతుంది. సంతోషవిషాదాలు రెండూ లేక సమభావంతో ఉంటూ ఒక్కొక్క సారి స్టై్య్యం వహించి ఉంటుంది. 
గుణాలకు తాను నాయకత్వం పూని వాటిని తన యిచ్చవచ్చినట్టు ప్రవర్తింప జేస్తుంది. 


ఆ. _ తత్స్వ్వభావ మెటింి తా నింద్రియాది స । ప్రకము వెంట బోక తన్ను! గనుచు, 
నున్న వాని బొందనోపునె దుఃఖదై | న్యంబు సుఖమదంబు నప్రమత్త! 171 

ప్రతిపదార్థం: అప్రమత్త!= ఏమరుపాటు లేనివాడా!; తత్స్వభావము= ఆ బుద్దియొక్క స్వభావమును; ఎటింగ= గ్రహించి; తాను= 
సాధకుడు; ఇంద్రియాది సప్తకము వెంటన్‌= ఇంద్రియాలు మొదలైన యేడింటి వెనుక; పోక= పోకుండా; తన్నున్‌= తనను; 
కనుచున్‌= చూస్తూ; ఉన్నవానిన్‌= ఉన్నట్టి వానిని; దుఃఖదైన్యంబు= దుఃఖమనే దీనత్వం గానీ; సుఖమదంబు= సుఖమనే గర్వంగానీ; 
పొందన్‌+ఓపునె?= చేరగలవా? 

తాత్పర్యం: జాగరూకుడవైన ఓ శుకుడా! పైన చెప్పిన రీతిగా ఉండే బుద్దియొక్క స్వభావాన్ని (గ్రహించి సాధకుడైన 
మానవుడు పంచేం(ద్రియాలు, మనస్సు, బుద్ది - వీటిని అనుసరించరాదు. తనలో తనను చూచుకొంటూ 
బాహ్యపదార్థాలపై భ్రాంతి వదలి ఉండాలి. అట్టా ఉన్నవాడిని సుఖదుఃఖాలు చెనకలేవు. అంటే అతడికి దుఃఖంవలన 
దీనత్వమూ, సుఖం వలన మదమూ కలుగవు. (సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిలో అత డుంటా డని భావం). 


ఆ. జలములందు నిలిచి జలపక్షి మును(గదు; । మేడిపండు మశకపీడ6 బొరయ; 
దట్ల విషయసమితియందు. దానది దన । యందు నుండి వికృతి నొంద దాత” 172 


ప్రతిపదార్థం: జలపక్షి= నీటిపక్షి; జలములందున్‌= నీళ్ళలో; నిలిచి= నిలబడి; మునుంగదు= మునిగిపోదు; మేడిపండు= అత్తిపండు; 
మశకపీడన్‌= దోమబాధను; పొరయదు= పొందదు; అట్ల= అదే రీతిగా; ఆత్మ= క్షేత్రజ్ఞుడైన అంతరాత్మ; విషయసమితి+అందున్‌= 
శబ్బాదివిషయసముదాయ మందును; అది= ఆ విషయ సమూహం; తన+అందున్‌= ఆ యాత్మలోనూ; ఉండున్‌= ఉంటుంది; 
వికృతిన్‌= వికారమును; ఒందదు= పొందదు. 


తాత్పర్యం: నీటిపక్షి నీటిలోఉన్నా మునిగిపోదు. అత్తిపండులో ఎన్ని పురుగులున్నా వాటివలన ఆ పండు 
బాధింపబడదు. అదే రీతిగా ఆత్మ విషయాలలో ఉన్నా, ఆత్మలో విషయాలున్నా - ఆత్మకు వికారం కలుగదు. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. అని చెప్పి మటియును. 173 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; చెప్పి= వచించి; మజియును= మరల. 

తాత్సర్యం: వ్యాసుడు శుకుడితో ఈ రీతిగా చెప్పాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “విను మూర్ణనాభి తంతువు । జనియింప(గ( జేసినట్లు సత్వగుణము సం 
జనకం బగు నది పురుషు(డు । గనుట యుదాసీనతన వికారము గలదే? 174 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్షించుము; ఊర్లనాభి= సాలెపురుగు; తంతువున్‌= దారమును; జనియింపంగన్‌+చేసినట్టు= 
సృష్టించినట్టే; సత్త్యగుణము= సత్త్యమనే గుణం; సంజనకంబు+అగున్‌= జ్ఞానాదులకు కారణమవుతుంది; అది= ఆ స్థితిని; 
పురుషుండు= ఆత్మ; కనుట= చూడటం; ఉదాసీనతన్‌+అ= జౌదాసీన్యంతోనే; వికారము= వికృతి; కలదే?= ఉన్నదా? 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 733 


తాత్పర్యం: సాలెపురుగు తనలోనుండి దారమును సృష్టించినట్లే సత్త్వాదిగుణాలు జ్ఞానసుఖ దుఃఖాదులు 
కలిగిస్తున్నాయి. పురుషుడు ఉదాసీనుడై ఈ స్థితిని చూస్తూ ఉంటాడు. అందువలన అతడికి వికారం కలగదు. 


విశేషం: “సత్త్వము గుణసంజనకంబగు” అను పాఠాంతరము కలదు. ఆ పాఠమును స్వీకరిస్తే “గుణ” శబ్దానికి విషయాలు అని 
అర్ధం చెప్పాలి. సత్తాదిగుణాలు విషయాలను కలిగిస్తుంటాయి అని భావం. సాలెపురుగు దారాన్ని తనలోనుండే సృష్టిస్తుంది. 
అందుకై బాహ్య పదార్థాలను (గ్రహించదు. అట్లే సత్యాదులు విషయాలకు అభిన్న నిమిత్తోపాదాన కారణాలవుతున్నాయని 
తెలిసికొనాలి. 


ఆ. ఆదినిధనరహితు. డగు నిరంజను. జెంది | గుణము లెడల విడిచి, క్రోధలోభ 
ములకు జొరవ యీని ముని హృదయగ్రంధి । విరియ నడ(చి మోక్ష విభవ మొందు. 175 


ప్రతిపదార్థం: ఆది నిధన రహితు(డు+అగు= మొదలు తుదిలేని (జననమరణాలు లేని); నిరంజనున్‌= పరమాత్మను; చెంది= 
పొంది; గుణములు= సత్తాదిగుణాలను; ఎడలన్‌ విడిచి= తొలగిపొయ్యేటట్లు వదలిపెట్టి; క్రోధలోభములకున్‌= కోపానికీ లోభానికీ; 
చొరవ ఈని= అవకాశం ఇవ్వని; ముని= మౌని; హృదయ గ్రంథిన్‌= చిత్త గ్రంథిని; విరియన్‌+అడంచి= నశింపజేసి; మోక్షవిభవము= 
ముక్తి సంపదను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: పరమాత్మ ఆద్యంతాలు (జనన మరణాలు) లేనిది. అట్టి దాని నాశ్రయించి సత్తాది గుణాలను 
వదలి, కోపలోభాలను త్యజించిన ముని తన హృదయంలోని కామాదులకు జన్మస్థానమైన ముడిని నశింపజేసి 
మోక్షవైభవం పొందుతాడు. 


క శమసంపద బ్రాహ్మణ జ । న్మమునకు సామగ్ర్య మవ్వినయసారము చి 

త్తమున కలవడ్డ మునికి భ। యము శోకము మదము హర్ష మనునివి గలవే? 176 
ప్రతిపదార్థం: బ్రాహ్మణ జన్మమునకున్‌= విప్రడియొక్క పుట్టుకకు; శమసంపద= ఆత్మనిగ్రహమనే ఐశ్వర్యం; సామ(గ్యము= 
సర్వస్వమై ఉన్నది; ఆ+వినయసారము= ఆ వినయముయొక్క బలిమి; చిత్తమునకున్‌= మనస్సుకు; అలవడ్డ= అలవడిన; 
మునికిన్‌= మౌనికి; భయము= భీతి; శోకము= దుఃఖం; మదము= గర్వం; హర్షము= సంతోషం; అనునివి= అనబడేవి; కలవే?= 
ఉన్నవా? 
తాత్సర్యం: |బ్రాహ్మణుడై పుట్టినవాడికి ఆత్మనిగ్రహమనే సంపత్తే సర్వస్వం. అట్టి వినయబలం హృదయానికి 
అలవడిన మునీంద్రుడికి భయం, శోకం, మదం, సంతోషం అనేవి లేవు. 
క, శమనిరతియు నాత్మ జ్ఞా। నము జువ్వే బుధ లక్షణంబులు పర్యా 

ప్తము లివి రెండు నరయ మో । క్షము సాధించుటకు వేటి కల్పన లేలా?' 177 


ప్రతిపదార్థం: శమనిరతియున్‌= చిత్త నిగ్రహంలో ఆసక్తియు; ఆత్మజ్ఞానమున్‌= ఆత్మను గూర్చిన తెలివియూ; బుధ లక్షణంబులు 
చువ్వే= ఆత్మజ్ఞుడైనవాని లక్షణములై ఉన్నవి; అరయన్‌= పరిశీలించగా; ఇవి రెండు= ఈ చెప్పిన రెండు లక్షణాలును; మోక్షమున్‌= 
ముక్తిని; సాధించుటకున్‌= వశం చేసికొనటానికి; పర్యాప్తములు= చాలిఉన్నవి; వేణ= అన్యములైన; కల్పనలు+ఏలా?= సాధనములు 
ఎందుకు? 

తాత్పర్యం: చిత్తనిగ్రహం, ఆత్మజ్ఞానం - అనేవి (ప్రబుద్దుడైన వాడి లక్షణములై ఉన్నవి. మోక్షం సాధించటానికి 
ఈ రెండు లక్షణాలే చాలి ఉన్నవి. వేరే సాధనలకై ప్రయాసపడ నవసరం లేదు. 


వ. _ అనినవినిశుకుండు 'ధర్మంబుల కెల్లబరమంబయిన ధర్మం బెటఖింగింపవే!' యనుటయు వాత్సల్యపరాయణుం 
డగు నబ్బాదరాయణుండు 'సనాతనంబును, మునిసత్తమ సంస్తుత్యంబును నగునుత్తమ ధర్మంబు సెప్పెద; 
నేకాగ్రచిత్తుండ వయి యాకర్ణింపు'మని పలికి యిట్లనియె. 178 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్షించి; శుకుండు= శుకయోగి; ధర్మంబులకున్‌+ఎల్లన్‌= సమస్త ధర్మాలలోను; 
పరమంబు= శ్రేష్టం) అయిన ధర్మంబు= ఐన ధర్మాన్ని; ఎజింగింపవే= తెలుపవే; అనుటయున్‌= అనేసరికి; 
వాత్సల్యపరాయణుండు+అగు= పుత్రస్నేహపరుడైన; ఆ+బాదరాయణుండు= ఆ వ్యాసుడు; సనాతనంబును= పురాతన మైనదీ; 
మునిసత్తమసంస్తుత్యంబును+అగు= ముని శ్రేష్టులచేత స్తుతించదగినదీ అయిన; ఉత్తమధర్మంబున్‌= (శ్రేష్టధర్మమును; చెప్పెదన్‌= 
వివరిస్తాను; ఏక+అ(గ్రచిత్తుండవు+అయి= సమాహిత మనస్సు గలవాడవై; ఆకర్షింపుము+అని= వినుమని; పలికి= చెప్పి; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా వచించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా వ్యాసుడు చెప్పగా విని శుకయోగీంద్రుడు 'అన్ని ధర్మాలలోనూ శ్రేష్టమైన ధర్మ మేదో 
తెలియచెప్పు' మని అడిగాడు. అంతట పుత్రస్నేహపరుడైన ఆ పారాశర్యుడు పురాతనమూ, మునులచేత 
శ్చాఘ్యమూ అయిన శ్రేష్టధర్మాన్ని వివరిస్తాను, ఏకాగ్రమైన మనస్సుతో వినుము అని చెప్పి ఇట్టా అన్నాడు: 
ఇంద్రియనిగ్రహం బుత్తను ధర్మంబుగ నిరూపించుట (సం. 12-242-1,2) 

తే. “ఎల్లకడలకు వెలువడు నింద్రియముల । బాలపుత్రుల( దండ్రియు బోలె నాగు 

మవియు మనమును నిశ్చలైకాగ్రభావ । మొందు టుత్తమ తప మది యుజ్ఞ్వలాత్త! 179 


ప్రతిపదార్థం: ఉజ్జ్బల+ఆత్మ!= (ప్రకాశమానమైన బుద్దిగలవాడా!; ఎల్లకడలకున్‌= అన్ని దిశలకు; వెలువడు= ్రసరిస్తున్న; 
ఇం(ద్రియములన్‌= (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను; బాలపుత్రులన్‌= బాలురైన కుమారులను; తండ్రియున్‌+పోలెన్‌= తండ్రివలె; 
ఆంగుము= నిగ్రహించుము; అవియున్‌= ఆ ఇంద్రియములు; మనమును= చిత్తమును; నిశ్చల+ఏక+అ([గ్రభావము+ఒందుట= 
కదలికలేని ఏకాగ్రతను పొందటం; అది ఉత్తమతపము= అది శ్రేష్టమైన తపస్సు. 

తాత్పర్యం: ఉజ్జ్వలమైన బుద్ధిగలవాడా! అన్ని దిక్కులకూ పరుగిడే చిన్న పిల్లలను తండ్రి ఏ విధంగా పట్టి నిలవేస్తాడో, 
అట్టాగే అన్ని దిశలకూ ప్రసరించే (శోత్రాదులైన ఇంద్రియాలను నిగ్రహించుము. ఆ ఇం(ద్రియాలూ, మనస్సూ 
కదలిక లేనివై ఏకాగ్రత్వం పొందటమనేదే మేలైన తపస్సు అవుతుంది. 

క అది ధర్మంబుల కెల్లం । దుది యగు ధర్మంబు; మనసుతో దాని దగం 

గుదియించి మేధతోడం । గదియింపుము నియతి. బుత్ర! కడుగాఢముగన్‌. 180 

ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా! అది= ఆ ఇం(ద్రియనిగ్రహం; ధర్మంబులకున్‌+ఎల్లన్‌= సమస్త ధర్మాలలోను; తుదిఅగు= 
చివరిదగు ((్రేష్టమగు); ధర్మంబు= ధర్మం; మనసుతోన్‌= చిత్తంతో; దానిన్‌= ఆ ధర్మమును; తగన్‌= చక్కగా; కుదియించి= 
సంలగ్నం చేసి; నియతిన్‌= నియమంతో; కడు గాఢముగన్‌= మిక్కిలి గట్టిగా; మేధతోడన్‌= బుద్దితో; కదియింపుము= చేర్చుము. 


తాత్సర్యం: కుమారా! ఆ ఇంద్రియసంయమనం ధర్మాలలో కెల్లా మేలైన ధర్మం. నీ మనస్సుతో ఆ ధర్మాన్ని 
సంసక్తం కావించుము. నియమంతో గట్టిగా దానిని బుద్దితో చేర్చుము. 


తే. ఇంద్రియంబుల నాతింటి నిట్లు విషయ । ములకు నొలయక యుండంగ నిలువరించి 
తలంపు లుడిగి, తేనియ( బ్రమదమున నాను । భంగి( దృప్తుండవై యుందు పరము గాంతు.' 181 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 735 


ప్రతిపదార్థం: ఆజింటిన్‌= ఆరైన; ఇం(ద్రియములన్‌= మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియాలను; విషయములకున్‌= శబ్దాదులైన 

విషయాలకు; ఒలయక ఉండంగన్‌= చేరకుండా ఉండేటట్టు; నిలువరించి= నిలిపి; తలయపులు= సంకల్పాలు; ఉడిగి= వదలి; 

ప్రమదమునన్‌= సంతోషంతో; తేనియన్‌= మకరందాన్ని; ఆనుభంగిన్‌= త్రాగేటట్టు; తృప్తుడవై ఉందు= తృప్తి పొందిన వాడవై 
ఉంటావు; పరమున్‌= (బ్రహ్మమును; కాంతు= చూస్తావు. 

తాత్సర్యం: నీవు శ్రోత్రం మొదలగు ఐదు జ్ఞానేంద్రియాలను, మనస్సును శబ్బాది విషయాలవైపు పోనీయకుండా 

నిలుపుము. సంకల్పాలు వదలు. అట్లా చేస్తే సంతోషంతో తేనె నాస్వాదించేవిధంగా తృప్తి పొందుతావు. 

పరతత్త్యమును సాక్షాత్కరించుకొంటావు’. 

వ. అని వెండియు. 182 

ప్రతిపదార్థం: అని= ఇట్లు చెప్పి; వెండియున్‌= మరల. 

తాత్పర్యం: ఈ రీతిగా చెప్పి వ్యాసుడు మళ్ళీ (ఈ (క్రింది విధంగా అన్నాడు.) 

చ. “తన కుసుమంబులన్‌ ఫలవితానము మూర్మొన నాన మ్రాను నే 
రని క్రియ( గాన నేరదు పరం బగు తత్త్వము నైజభంగి వి 
న్ననువున నంతరాత్మ గను నైష్టికతం గను; మింతవట్టు( బా 
మెనసిన తోలు వాయుక్రియ నీవు దొజంగుదు పాపపుంజమున్‌. 183 

ప్రతిపదార్థం: (మ్రాను= చెట్టు; తన కుసుమంబులన్‌= తన పూలను; ఫలవితానమున్‌= పండ్ల సమూహాన్ని; మూర్కొనన్‌= 

ఆఘ్రాణించటానికీ; ఆనన్‌= ఆస్వాదించటానికీ; నేరని క్రియన్‌= అభ్యసించనట్లే; పరంబు+అగు= శ్రేష్టమైన; తత్త్యము= 

(బ్రహ్మతత్తం; నైజభంగిన్‌= తానుగా తన స్వరూపాన్ని; కానన్‌ నేరదు= (గ్రహించజాలదు; విన్ననువునన్‌= నేర్పుతో; అంతరాత్మన్‌= 

పరమాత్మను; కను నైష్టికతన్‌= చూచేనిష్టా పరత్వమును; ఇంతవట్టు= ఇంతమా(త్రం; కనుము= పొందుము; పాము= సర్పం; 

ఎనసిన= తనను పొందిన; తోలు= చర్మమును; పాయు(క్రియన్‌= వదలిపెట్టే రీతిగా; నీవు పాపపుంజమున్‌= నీవు పాపసమూహాన్ని; 
తొజింగుదు= వర్ణిస్తావు. 

తాత్సర్యం: వృక్షం తన పూలను తాను వాసన చూడలేదు. తన పండ్లను తాను ఆస్వాదించజాలదు. అట్లాగే 

తత్యం తనకు తానుగా తన స్వరూపమును (గ్రహించలేదు. నీవు నేర్పుతో అంతరాత ను సాక్షాత్కరించుకొనేందుకు 

చాలినంత నిష్టాపరత్వమును పొందుము. అట్లా చేస్తే పాము కుబుసాన్ని వర్దించినట్లు నీవు పాపసంచయాన్ని 
౧ జావ జ oe | 

వర్జిస్తావు. 

విశేషం: అలంకారం: ఉపమ. 

వ. ఇవ్విధంబున శాంతి నొంది యవ్యక్త సంభవయు, సంకల్పకూలయు(, గ్రోధపంకయు, నింద్రియగ్రాహయు6 
గామభుజంగయు, మోహ తృణచ్చన్నయు, సంసారసాగర గామినియు నై ఘోరప్రకార యగుచు 
నకృతాత్ములకుం గడవరాని యట్టి లోభవాహిని సత్యతీర్దంబున నుత్తరించి. 184 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; శాంతిన్‌+ఒంది= శమమును పొంది; అవ్యక్త సంభవయున్‌= తెలియరాని పుట్టుక 

గలదియు; సంకల్పకూలయున్‌= తలపు లనే గట్టుకలదియు; క్రోొధపంకయున్‌= కోపమనే బురద కలదియు; ఇంద్రియ([గ్రాహయున్‌= 


ఇంద్రియాలనే మొసళ్ళు గలదియు; కామభుజంగయున్‌= కోరికలనే పాములు గలదియు; మోహతృణచ్చన్నయున్‌= మోహమనే 
గడ్డితో కప్పబడినదియు; సంసారసాగరగామినియున్‌+ఐ= సంసార మనే సముద్రంలో ప్రవేశించేదియునై; ఘఫోరప్రకార= భయంకర 


విధానంగలది; అగుచున్‌= అవుతూ; అకృత+ ఆత్ములకున్‌= వివేకంలేని వారికి; కడవన్‌రాని అట్టి= దాటవీలుగానిదైన; లోభవాహిని= 
లోభ మనే నదిని; సత్యతీర్థంబునన్‌= సత్యమనే ఉపాయంతో; ఉత్తరించి= దాటి. 


తాత్పర్యం: ఈ చెప్పిన పద్దతిలో అంతరాత్మను సాక్షాత్కరించుకొని శాంతిని పొందాలి. లోభ మనేది ఎక్కడ 
ఎప్పుడు ఎట్లా పుట్టిందో తెలియదు. సంకల్ఫాలే దానికి గట్టు. క్రోధమే దానిలోని బురద. ఇంద్రియాలే అందలి 
మొసళ్ళు. కోరికలే అందులో పాములు. అది మోహమనే గడ్డితో కప్పబడి ఉంటుంది. సంసారసాగరంలో 
ప్రవేశిస్తుంది. అట్లా భయంకరంగా ఉన్న ఆ నదిని వివేకంలేని వారు దాటలేరు. సత్యమనే ఉపాయంతో దానిని 
దాటాలి. అట్టా దాటి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అలంకారం: రూపకం. 


క. సుత! నీవు సుప్రసన్నా । తృత బొంది నగాగ్రగతుండు మహివారల. జూ 

చుతెటింగున నీ భూత । ప్రతతిం గనుంగొనుచునుండు పరితృప్తుండవై. 185 
ప్రతిపదార్థం: సుత!= కుమారా!; నీవు సుప్రసన్న+ఆత్మతన్‌= నీవు నిర్మలాత్మత్వమును; పొంది= చెంది; నగ+అ(గ్రగతుండు= 
కొండకొననున్నవాడు; మహివారలన్‌= భూమిపైన ఉన్నవారిని; చూచుతెజంగునన్‌= చూచేవిధంగా; ఈ భూత(ప్రతతిన్‌= ఈ 
'ప్రాణిసమూహాన్ని; కనుంగొనుచున్‌= చూస్తూ; పరితృప్తుండవు+ఐ ఉండు= తృప్తి పొందినవాడవై ఉండుము. 
తాత్పర్యం: కుమారా! నీవు పై రీతిగా లోభమనేనదిని దాటి నిర్మలాత్మతను పొందుము. కొండపై నున్న 
వాడు భూమిమీద నున్నవారినెట్టా చూస్తాడో, అట్లాగే ఈ (ప్రాణులను దర్శించుము. అట్లా చూచి సంతృప్తి 

౧ = ౧ ౧ 

వహించి ఉండిపొమ్ము. 


నిశేషం: అలం: 


క శాంతము ధర్మప్రచయం । బంతటికి విశిష్ట మిమ్మహావిద్య మదీ 
యాంతఃకరణము సాక్షిగ । నెంతయు సంప్రీతి నీకు నిచ్చితి( బుత్రా!' 186 
ప్రతిపదార్థం: ధర్మప్రచయంబు= ధర్మవర్గం; అంతటికిన్‌= మొత్తానికి; విశిష్టము= శ్రేష్టం; పుత్రా!= కుమారా!; 
మదీయ+అంతఃకరణము= నా అంతరిం(ద్రియం; సాక్షిగన్‌= సాక్ష్యం వహించేది కాగా; ఎంతయున్‌= మిక్కిలి; సంట్రీతిన్‌= ప్రేమతో; 
ఈ+మహావిద్య= ఈ గొప్పదైన ఆధ్యాత్మిక విద్యను; నీకున్‌+ఇచ్చితిన్‌= నీకు ఇచ్చాను. 
తాత్పర్యం: వత్సా! నే నిప్పుడు నీకు చెప్పిన ధర్మాలన్నిటిలోనూ ఇంద్రియని[గ్రహ రూపమైన శాంత మనే 
ధర్మం మిక్కిలి విశిష్టమైనది. నా అంతఃకరణం సాక్షిగా నీకు నేను ఎంతో ప్రేమతో ఈ శ్రేష్టమైన (బ్రహ్మవిద్యను 
బోధించాను'. 
వ. అని యి ట్లుపదేశించి పరమసంవిదేకాయనుండగు కృష్ణద్వైపాయనుండు కృతార్జీభూత చేతస్కుండగు 
నందను ప్రతిపత్తికి నభినందన విశేషంబుగా నధ్యాత్మవిద్యా విలాస విషయంబులగు వాక్యంబులు 
మథటియు ననుగ్రహించె; వానిం జెప్పెద. 187 


ప్రతిపదార్థం: అని యిట్టు+ఉపదేశించి= అని ఈ రీతిగా బోధించి; పరమసంవిదేకాయనుండు+అగు= (బ్రహ్మజ్ఞానానికి 
ముఖ్యస్థానమైన; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; కృతార్థీభూత చేతస్కుండు+అగు= కృతకృత్యమైన మనస్సు గలవాడైన; 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 737 


నందను= కుమారుని యొక్క; ప్రతిపత్తికిన్‌= తెలివికి; అభినందన విశేషంబుగాన్‌= మెచ్చుకొనే పద్దతిగా; మజీయున్‌= మరలకూడా; 
అధ్యాత్మవిద్యావిలాస విషయంబులు+అగు= బ్రహ్మవిద్యా విలాసానికి సంబంధించినవైన; వాక్యంబులు= మాటలు; అను గ్రహించెన్‌= 
ప్రసాదించాడు; వానిన్‌= ఆ మాటలను; చెప్పెదన్‌= చెప్పుతాను. 

తాత్సర్యం: బ్రహ్మజ్ఞానైక నిలయుడైన వ్యాసమహర్షి ఈ విధంగా ఉపదేశించేసరికి శుకుడు కృతకృత్యతతో ధన్యు 
డయ్యాడు. అతడి తెలివిని అభినందిస్తూ వ్యాసుడు మళ్ళీ అతడికి ఆత్మవిద్యను వివరించే కొన్ని మాటలు చెప్పాడు. 
ఆ మాటలు చెప్పుతాను. 


క “వేదములు( దదంగములు స । మాదరమున( జదివినను సుయజమానత్వా 

పాదకు( డైనను బ్రాహ్మణ | తాదశ దక్కునె ప్రశాంతి( దక్కం గుమారా! 188 
ప్రతిపదార్థం: కుమారా!= పుత్రా! (ప్రశాంతిన్‌+తక్కన్‌= |ప్రశమంచేత తప్ప; వేదములు= (శ్రుతులు; తదంగములు= 
వేదాంగములు; సమాదరమునన్‌= (ప్రీతితో; చదివినను= పఠించినను; సుయజమానత్వ+ఆపాదకుండు+ఐనను= మంచి 
యజ్ఞకరృృత్వం పొందినవాడైనా; (బ్రాహ్మణతాదశ= బ్రాహ్మణత్వస్థితి; తక్కునె?= లభిస్తుందా? 


తాత్సర్యం: వత్సా! బ్రాహ్మణత్వం అనేది ప్రశాంతిచేత మాత్రమే ప్రాప్తిస్తుంది. నాలుగువేదాలు, ఆరువేదాంగాలు 


(శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - అనేవి) చదివినా సిద్ధించదు. అట్లే యజ్ఞాలు చేసి 
మంచి యజమానుడుగా పేరు పొందినప్పటికీ బ్రాహ్మాణత్వ స్థితి లభించదు. 


క ఒరులకు( దా వెటవక తన । కొరులు వెటివకుండునట్టి యొప్పెడు సమతం 
దిరమైన నడవడిం గల । పరిణతచిత్తుండు సూవె బ్రాహ్మణు డనఘా! 189 


ప్రతిపదార్థం: అనఘా!= కల్మషరహితుడా!; ఒరులకున్‌= పరులకు; తాన్‌= తాను; వెణవక= భయపడక; తనకున్‌+ఒరులు= 
తనకు పరులు; వెణవక= భీతిల్లక; ఉండునట్టి= ఉన్నట్టి; ఒప్పెడు= విరాజిల్లెడు; సమతన్‌= సమభావంతో; తిరము+ఐన= స్థిరమైన; 
నడవడిన్‌= (ప్రవర్తనను; కల= కలిగి ఉండు; పరిణతచిత్తుండు= పరిపక్వమైన మనస్సు కలవాడు; (బ్రాహ్మణుండు సూవె!= 
విప్రుడగునుగదా! 


తాత్సర్యం: పాపరహితుడా! ఎవడు ఇతరులకు తాను భయపడడో, ఎవరివలన ఇతరులు భీతిచెందరో, అట్టి 
సమదృష్టితో స్థిరమైన (ప్రవర్తన కలిగిఉండే పరిపక్వమైన హృదయం కలవాడే (బ్రాహ్మణు డనబడతాడు. 
విశేషం: యస్మాన్నోద్విజతే లోకో | లోకా న్నోద్విజతే చయః 

హర్షానుర్లభయోద్వేగైః: | ముక్తో య సృ చ మే ప్రియః ॥ (గీత-12-15) 
అని భగవంతుడి మాట. లోకం ఎవరినుండి ఉద్వేగం పొందదో, ఎవరు లోకంనుండి ఉద్వేగం పొందరో, హర్షమూ, అమర్షమూ, 
భయమూ, ఉద్వేగమూ ఎవరికి లేవో వాడే నాకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ స్థితికూడా బ్రాహ్మణత్వమును వ్యక్తం 
చేస్తున్నదని గుర్తించాలి. 
తే. బంధనంబులలో నెల్ల బరమబంధ । నంబు గామంబు; దద్వర్ణనమున నాత్మ 

యభ్రపటలంబు వాసిన యమృతకిరణ । పూర్ణమండలమును బోలె. బొలుచు ననఘ! 190 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బంధనంబులలోన్‌+ఎల్లన్‌= సమస్త బంధనాలలోనూ; కామంబు= కోరిక; 
పరమబంధనంబు= దృఢమైన బంధనం; తద్వర్దనమునన్‌= ఆ కామమును విడవటంచేత; ఆత్మ= ప్రత్యగాత్మ; అ(భ్రపటలంబున్‌= 


మేఘసమూహాన్ని; పాసిన= విడిచిన; అమృతకిరణపూర్ణ మండలమునున్‌+పోలెన్‌= చంద్రుడియొక్క సంపూర్ణబింబంవలె; 
పొలుచున్‌= భాసిస్తుంది. 

తాత్సర్యం: పాపరహితుడా! జీవుడిని సంసారంలో బంధించే బంధనాలన్నింటిలోనూ కామమనే బంధనం మిక్కిలి 
గట్టిది. ఆ కామాన్ని వదలితే మబ్బులను విడిచిన పూర్షచంద్రుడివలె ఆత్మ (ప్రకాశిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. 
క. పరతత్వోపాసన త । త్పరు(డై సంక్షీణకామభావత నున్నం 
బురుషు సుఖ మొందు వృద్దిం | బొరయుచు వపు వమృతకిరణు( బొందినమాడ్కిన్‌. 191 

ప్రతిపదార్థం: వపువు= శరీరం; వృద్దిన్‌= పెంపుదలను; పొరయుచున్‌= పొందుచు; అమృతకిరణున్‌= చంద్రుడిని; పొందినమాడ్కిన్‌= 
పొందినరీతిగా; పరతత్త్య+ఉపాసన తత్పరుండు+ఐ= (బ్రహ్మతత్త్యమును ఉపాసించటంలో ఆసక్తిగలవాడై; సంక్షీణ కామభావతన్‌= 
క్షీణించిన కామభావం కలవానితనంతో; ఉన్నన్‌= ఉంటే; పురుషున్‌= జీవుడిని; సుఖము+ఒందున్‌= సుఖం పొందుతుంది. 
తాత్పర్యం: (శ్రేష్టమైన (బ్రహ్మతత్త్యాన్ని ఉపాసిస్తూ కామభావాలను క్షయింపజేసికొనాలి. అట్టా ఉంటే పురుషుడిని 
శుక్లపక్షంలో నిత్యమూ శరీరాభివృద్ది చంద్రుడిని పొందినట్లే శాశ్సతసుఖం పొందుతుంది. 

Mma ణా లా 
విశేషం: అలం: ఉపమ. 


క పాొరింబొరి భూతముల గుణో । త్మర మవిశేషాన్వితముగ6 గను6గొను సంవి 

త్వర దుఃఖంబు సుఖముచే । విరియు( దరణిచేత( దమము విరిసిన భంగిన్‌. 192 
ప్రతిపదార్థం: తరణిచేతన్‌= సూర్యుడిచేత; తమము= చీకటి; విరిసినభంగిన్‌= విడిపోయినట్టు; పారిన్‌+పోరిన్‌= మిక్కిలిగా; 
భూతముల= ప్రాణులయొక్క; గుణోత్కరము= గుణసమూహమును; అ+విశేషాన్వితముగన్‌= భేదంలేకుండా; కనుంగొను= 
చూచునట్టి; సంవిత్సరు దుఃఖంబు= జ్ఞాననిష్టుని దుఃఖం; సుఖముచేన్‌= సుఖం కారణంగా; విరియున్‌= నశిస్తుంది. 
తాత్పర్యం: ప్రాణులలోని గుణాల నన్నిటినీ అభేదదృష్టితో చూచే జ్ఞాననిష్టుడి దుఃఖం చీకటి, సూర్యుడిచేత 
నశించినట్లు సుఖాతిశయంచేత నశిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. తనది యనక యేమి ధనమున( బ్రియమందు, । నెద్ది గుడువకుండ నెసంగు. దృప్తి, 

యిచ్చం బొందులేక యెయ్యది బలమిచ్చు, । దాని గనుట శ్రుతుల తలపు గనుట. 193 
ప్రతిపదార్థం: తనది అనక= ఇది నాది అని అనుకొనకుండానే; ఏమి ధనమునన్‌= ఎట్టిధనంతో; ప్రియము+అందున్‌= 
ప్రీతినొందునో; ఎద్ది= ఏది; కుడువక+ఉండన్‌= తినకుండానే; తృప్తి= తనివి; ఎసంగున్‌= అతిశయించునో; ఇచ్చన్‌= ఇచ్చతో; 
పొందులేక= కలయిక లేకయే; ఎయ్యది= ఏది; బలము+ఇచ్చున్‌= బలిమినిస్తుందో; దానిన్‌= అట్టి ఆత్మతత్త్యమును; కనుట= 
చూడటం; (శ్రుతుల తల(పున్‌= వేదాభిప్రాయాన్ని; కనుట= చూడటం (అగును). 
తాత్సర్యం: 'ఆత్మ' అనే ధనం “తనది” అనుకొనకున్నా ప్రీతిని కల్గిస్తుంది. 'ఆత్మ' అనే భోజనం తినకున్నా 
తృప్తినిస్తుంది. ఆత్మ" అనే దానితో భౌతికస్పర్శ లేకున్నా బలం కలుగుతుంది. ఆ ఆత్మతత్తాన్ని చూడటమే 
వేదార్థాలను గ్రహించటం. 


శాంతిపర్వను - సంచనూశ్వాసము 739 


నిశేషం: ధనం, భోజనం మొదలైన పదార్థాలు ప్రీతి, తృప్తి మొదలైనవాటిని కలిగిస్తాయి. కాని ఎక్కడో ఎవరివద్దనో ఉన్న ధనంవలన 
తనకు ప్రీతి కలుగదు. ఎవడో అన్నం భుజిస్తే తనకు తనివి కలగదు. 'ఆత్మ'భోజనం అట్లాంటిది కాదు. దానిని తనది అనుకొనకున్నా, 
భుజించకున్నా ట్రీతినీ, తృప్తినీ కలిగిస్తుంది. ఆత్మభావనతో కలిగే బలం చాలా గొప్పది. అందువలన ఆత్మతత్త ప్రాపికై 
ప్రయత్నించాలి. ఆత్మలాభమే వేదతత్త్యాన్ని (గ్రహించి ఆచరించినందుకు నిక్కమైన నిదర్శనం. 
క _ పరిపాటిం గర్మ మెడల(గ | వరుస గుణము లడ6గ విషయవర్గము పొందుం 

బొరయక యుందెడు బ్రాహ్మణు | జరయును మృత్యువును బొరయంజాలవు వత్సా! 194 
ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; పరిపాటిన్‌= (క్రమంగా; కర్మము+ఎడలంగన్‌= కర్మము తొలగగా; వరుసన్‌= (క్రమంగా; 
గుణములు= సత్యం మొదలైన గుణాలు; అడంగన్‌= నశించగా; విషయవర్గము పొందున్‌= శబ్బాది విషయాలతోడి కలయికను; 
పొరయక ఉండెడు= పొందకుండా ఉండేటి; బ్రాహ్మణున్‌= విప్రుని; జరయును= ముసలితనమును; మృత్యువును= మరణమును; 
పొరయన్‌+చాలవు= పొందలేవు. 
తాత్పర్యం: కుమారా! కర్మబంధమూ, సత్తాది గుణాలూ, శబ్దాది విషయాలూ (క్రమ(క్రమంగా తొలగిపోయిన 
విఫ్రుడికి వారకమూ, మరణమూ కలుగవు. 
విశేషం: శరీరభావంతో ఉండేవాడికి ఆ శరీరానికి కలిగే ముసలితనం, మరణం మొదలైన దోషాలు కూడా ఆపాదిస్తాయి. కాని, 
'తాను శరీరంకాదు, శుద్దబుద్దముక్తమైన ఆత్మను” అని (గ్రహించిన బ్రాహ్మణుడికి వార్టకాది దోషా లంటవని భావం. 

ఠా ఠా = ఠా 

తే. అనఘ! దేహంబుకంటె వేజయిన దేహి । సూక్షరూపము శాస్త్రోక్త సుక్కృతములం బ్ర 

శాంతజనములు గాంతురు సాధనముల । నాదరింపరు దర్శనానంతరమున. 195 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; శాస్త్ర+ఉక్తసుకృతములన్‌= శాస్త్రాలలో చెప్పబడిన పుణ్యకర్మలచేత; ప్రశాంతజనములు= 
ప్రశాంతినొందిన జనులు; దేహంబుకంటెన్‌= శరీరంకంటె; వేణు+ అయిన= భిన్నమయిన; దేహి= ఆత్మయొక్క; సూక్ష్మరూపంబున్‌= 
సూక్ష్మమైన రూపును; కాంతురు= చూస్తారు; దర్శన+అనంతరమునన్‌= అట్లా చూచిన తర్వాత; సాధనములన్‌= వేరే ఉపాయాలను; 
ఆదరింపరు= గణించరు. 
తాత్సర్యం: కల్మషరహితుడా! శాస్త్రాలలో చెప్పబడిన పుణ్యకర్మలచేత ప్రశాంతి నొందిన జనులు మాత్రమే శరీరం 
కంటె భిన్నమైన శరీరి, అనగా ఆత్మయొక్క సూక్ష్మస్వరూపాన్ని గ్రహించగలరు. అట్టా అవ్యక్తాత్మ స్వరూపాన్ని 
(గ్రహించిన తర్వాత వారు వేరే సాధనాలను లెక్కచేయరు. 
క ఇనురూపము జలముల దో । చిన క్రియ బుద్ది. బ్రతిబింబసిద్దత వెలు(గొం 

దిన యాత్మను బరమార్దత6 । గను సత్త్వస్టులకు నిజము గానంగ నగున్‌. 196 
ప్రతిపదార్థం: ఇనురూపము= సూర్యుడిరూపం; జలములన్‌= నీటిలో; తోంచినక్రియన్‌= కనబడిన విధంగా; బుద్దిన్‌= బుద్ది 
యందు; ప్రతిబింబసిద్దతన్‌= ప్రతిబింబంగా కావటంతో; వెలుంగు+ఒందిన= (ప్రకాశించిన; ఆత్మను= క్షేత్రజ్ఞుడిని; పరమార్థతన్‌= 
యథార్థంగా; కను= చూచే; సత్త్వస్థులకున్‌= సత్త్యగుణంలో ఉండేవారికి; నిజము= సత్యం; కానంగన్‌+అగున్‌= చూడటానికి 
వీలవుతుంది. 
తాత్పర్యం: సూర్యుడి స్వరూపం నీళ్ళలో ప్రతిబింబంగా భాసిస్తుంది. అట్లాగే ఆత్మ బుద్దిలో ప్రతిబింబరూపంతో 
వ్యక్తమవుతుంది. సత్త్వగుణ (ప్రధానులైనవారు ఆత్మను యథాతథంగా చూడగలరు. అట్లాంటివారికి మాత్రమే 


సత్యం భాసిస్తుంది. 


నిశేషం: అలంకారం: ఉపమ. 


క. అనఘ! దివసంబు రాత్రియు । ననునవి భానునకు లేని యట్టులు సతతం 
బును బరమయోగయుతు. డగు । మునికి వివేకావివేకములు లేకుండున్‌. 197 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; భానునకున్‌= సూర్యుడికి; దివసంబు= పగలు; రాత్రియున్‌= రేయియు; అనునవి= 
అనేవి; లేని అట్టులు= లేనట్టే; సతతంబును= ఎల్లవేళలా; పరమ యోగయుతుండు+అగు= శ్రేష్టమైన యోగంతో కూడినవాడైన; 
మునికిన్‌= మౌనికి; వివేక+అవివేకములు= జ్ఞానాజ్ఞానాలు; లేక+ఉండున్‌= లేకుండా ఉంటాయి. 


తాత్సర్యం: పాపరహితుడా! సూర్యుడికి రేయుంబవళ్ళు అనేవి లేవు. అట్లే సదా పరమయోగం పాటించే 
మునీం(ద్రుడికి వివేకం, అవివేకం అనేవి లేవు. సదా అతడు శుద్ద జ్ఞానస్వరూపుడై ఉంటాడు కాబట్టి ఇది వివేకం 
కలిగిన స్థితి, ఇది వివేకం లేని స్థితి అనేవి అతడికి లేవని తాత్సర్యం. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క. కరణంబులు దొడరిన ని । ష్మరణత నున్నను శమంబు గల యోగికి సు 
స్టిర మగు సమాధి యని ముని । వర శాండిల్యుండు శిష్యవరులకు. జెప్పెన్‌. 198 


ప్రతిపదార్థం: మునివర= ముని శ్రేష్టుడా!; శాండిల్యుండు= శాండిల్యుడు; కరణంబులు= ఇంద్రియాలు; తొడరినన్‌= కలిగిఉన్నా; 
నిష్కరణతన్‌= ఇంద్రియరహితస్థితితో; ఉన్నను= ఉన్నా; శమంబు= శాంతం; కల= కల్గిన; యోగికిన్‌= యోగశీలుడికి; సమాధి= 
చిత్తలయం; సుస్థిరము+అగున్‌+అని= ధృడమౌతుందని; శిష్యవరులకున్‌= శిష్యశ్రేష్టులకు; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: శమప్రధానుడైన యోగికి ఇంద్రియాలున్నా, అవి లేకున్నా మనోలయ రూపమైన సమాధి దృఢంగానే 
ఉంటుందని శాండిల్యమహర్షి తన శిష్యులకు బోధించాడు. 


సీ, విను మోహబీజ సంజనితంబు గామద్రు । మంబు ప్రమాదజలంబు దనకు 
బరిషేచనంబుగC బెరుంగు నజ్ఞాన స్టి । రాధారకలితమై యందసూయ 
పత్త సంపద యది చిత్ర తరంబు మా । నస్కంధ దృఢత నున్నతి వహించు 
శోక శాఖంబు ననేక చింతోప శా । ఖంబు బురాకృత కర్మ సార 


తే. ఘనము దృష్టాలతా పరిగతము నగుచు(। బొలుచు( దత్సలములకు లుబ్బులు గడంగి 
ప్రాకి పడుదురు విడుపు శస్త్రముగ నది వి । ఖండితము సేసి బుధుండు దుఃఖములం దొజంగు. 199 


ప్రతిపదార్థం: విను= ఆకర్షించు; మోహబీజసంజనితంబు= మోహమనే విత్తనంనుండి మొలకెత్తినదైన; కామ(ద్రుమంబు= కామ 
మనే చెట్టు; అజ్ఞానస్థిర+ఆధారకలి తము+ఐ= అజ్ఞానమనే గట్టి వేళ్ళతో కూడినదై; ప్రమాదజలంబు= ఏమరుపాటు అనేనీరు; 
తనకున్‌ పరిషేచనంబుగన్‌= తనకు నీరుకట్టుగా; పెరుంగున్‌= వృద్దిపొందుతుంది; అందున్‌= ఆ వృక్షమునందు; అసూయ= 
ఇతరుల ఉత్కర్షను సహింపమి అనే దుర్గుణం; పత్రసంపద= ఆకుల సంపత్తి(గాఉన్నది); అది= ఆ ఆకుల సంపద; చిత్రతరంబు= 
మిక్కిలి చిత్రమైనది; మానస్కంధదృఢతన్‌= అభిమానమనే బోదె యొక్క దార్యంతో; ఉన్నతిన్‌= (ఆచెట్టు) జొన్నత్యమును;వహించున్‌= 
పొందుతుంది; శోకశాఖంబు= శోకమనే కొమ్మలు కలది; అనేక చింతా+ఉపశాఖంబు= పెక్కు చింతలనే రెమ్మలుగలది; పురాకృత 
కర్మ సారఘనము= పూర్వం చేసిన కర్మల బలమే చేవగా కలది; తృష్టాలతాపరిగతమున్‌= ఆశ అనే తీగలతో చుట్టబడింది;అగుచున్‌ 
= అవుతూ; పొలుచున్‌= భాసిస్తుంది; లుబ్బులు= లోభగుణం కలవారు; తత్సలములకున్‌= ఆ చెట్టుకు సంబంధించిన పండ్లకు; 


శాంతిపర్వను - పంచమాశ్వాసము 741 


కడంగి= ప్రయత్నించి; ప్రాంకి= ఎగటబ్రాకి; పడుదురు= పతనం చెందుతారు; బుధుండు= పండితుడు (ఆత్మజ్ఞానం కలవాడు); 
విడుపు= త్యాగం; శస్త్రముగన్‌= ఖడ్గంగా; అది= ఆ చెట్టును; విఖండితము చేసి= తెగనరికి; దుఃఖములన్‌= శోకాలను; తొజంగున్‌= 
విడిచిపెడతాడు. 


తాత్సర్యం: శుకుడా! వినుము. కామమనే వృక్షం మోహమనే బీజంనుండి మొలుస్తుంది. ఏమరుపాటు అనే నీటితో 
పెరుగుతుంది. అజ్ఞానమే దాని స్థిరమైన ఆధారపువేళ్ళు; అసూయే దానికి ఆకులు. అది చాలా చిత్రంగా ఉంటుంది. 
మానమనే కాండంతో దృఢపడి ఆ వృక్షం పైకెదుగుతుంది. శోకమే కొమ్మలుగా, అనేకచింతలే రెమ్మలుగా, పూర్వం 
చేసిన కర్మలబలమే చేవగా పెరిగిన ఆ చెట్టు ఆశలనే తీగలతో చుట్టబడుతుంది. లోభులు ఆ చెట్టు పండ్ల కాళించి 
ఎక్కి తుదకు పతనమై పోతారు. ఆత్మజ్ఞుడైన పండితుడు త్యాగమనే కత్తితో ఆ చెట్టును తెగనరికి దుఃఖాలకు 
దూరమవుతాడు. 


నిశేషం: అలం: రూపకం 


సీ. పురము శరీరంబు; బుద్ధి తత్యామిని; । సర్వార్థచింతన సచివపదవి 
నడచుచు నుండు మనంబు శబ్దాద్యంబు । లై చెల్లు విషయంబులైదు€ దగు పు 
రోహితవర్గంబు శ్రోత్రాదులగు నింద్రి । యంబులు పొరజనంబు; లిట్లు 


పరంగెడు రాజ్యంబు పరిభోగమునకు దూ । షకులైన దొరలు రజస్తమములు 


తే. వారి కటిపుల( బడు బుద్ది నేరకుండి । మనసుతోడ వేర్పడిన( దానును మనంబు 
నేకముఖతం గార్యము సూచునేని దుష్టు | లడంగుదురు భోగ మవ్యయ మగు. గుమార! 200 


ప్రతిపదార్థం: కుమార!= పుత్రా!; శరీరంబు= దేహం; పురము= పట్టణం; బుద్ది= అంతఃకరణ చతుష్టయంలో రెండవదైన బుద్ది; 
తత్సామిని= ఆ నగరానికి యజమానురాలు; మనంబు= మనస్సు; సర్వార్ధచింతన= సమస్త పదార్థాలను గూర్చిన ఆలోచనతో; 
సచివ పదవిన్‌= మం(త్రిస్థానంలో; నడచుచున్‌+ఉండున్‌= (ప్రవర్తిస్తూ ఉంటుంది; శబ్ద+ఆద్యంబులు+ఐ= శబ్దం మొదలుగాగలవై; 
చెల్లు= |ప్రవర్తిల్లే, విషయంబులు= విషయాలు; ఐదున్‌= ఐదును; తగు= తగిన; పురోహితవర్గంబు= పురోహితులయొక్క 
సమూహం; శ్రోత్ర+ఆదులు+అగు= చెవి మొదలైన; ఇంద్రియంబులు= జ్ఞానేంద్రియాలు; పౌరజనంబులు= పురప్రజలు; ఇట్టు= 
ఈ రీతిగా; పరలౌడు= ప్రవర్తిల్లైడు; రాజ్యంబుపరిభోగమునకున్‌= రాజ్యముయొక్క అనుభవానికి; రజస్తమములు= రజోగుణ 
తమోగుణాలు; దూషకులు+ఐన= దూషించే స్వభావంగల; దొరలు= (ప్రభువులు; నేరక+ఉండి= నేర్పు చాలక ఉన్నదై; బుద్ధి= 
మతి; మనసుతోడన్‌= చిత్తంతో; వేర్పడిన= విభిన్నమయినచో; వారికజపులన్‌+పడున్‌= రజస్తమోగుణాల శిక్షణకు లోనవుతుంది; 
తానును= (అట్టు వారికి లోబడక) బుద్దియును; మనంబును= చిత్తమును; ఏకముఖతన్‌= ఏకాభిప్రాయంతో; కార్యము= 
చేయదగినపనిని; చూచునేని= గమనించిన పక్షంలో; దుష్టులు= దుర్దనులు; అడంగుదురు= నశించిపోతారు; భోగము= 
సుఖానుభవం; అవ్యయము+అగున్‌= అక్షయం అవుతుంది. 


తాత్పర్యం: పుత్రా! ఈ శరీరమే ఒక నగరం. బుద్ది దానికి ప్రభువు. సమస్త విషయాలనూ చింతించే చిత్తం 
అక్కడ మంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటుంది. శబ్దాదులైన ఐదు విషయాలూ పురోహితవర్గమై ప్రవర్తిస్తాయి 
శ్రోత్రం మొదలైన ఇం(ద్రియాలే అక్కడి పురప్రజలు. ఇట్టా ఉండే ఈ రాజ్యాన్ని రజస్తమో గుణాలనే దుష్టులైన 
దొరలు అనుభవిస్తూ ఉంటారు. బుద్ధి తనకు వివేకం చాలనిదై చిత్తంతో విభేదించి రజస్తమోగుణాల శిక్షణలకు 
లోనై నశిస్తుంది. అట్లాకాక మనస్సుతో ఏకమై అది కర్తవ్యమేదో (గ్రహించి ప్రవర్తిస్తే దుర్జనులైన రజస్తమోగుణాలు 
పొడవడగిపోతాయి. రాజ్యభోగం అక్షయ మవుతుంది”. 


742 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. 


వ. అని చెప్పెననిన విని పాండవాగ్రజుండు బీష్మునితో('గార్యబలంబును, వీర్యబలంబును, మనోబలంబునుం 
గలుగు నుత్తమక్షితిపతు లనేకు లీకయ్యంబున మృతులైరి. నిజప్రాణంబునకు నొక్కరుండు నొడయండు 
లేక తక్కె; మృత్యువనునది యెయ్యది? యేమిటం గలిగె? నెట్లు ప్రజల సంహరించు? నెటింగింపవే!' 


య 


యనుటయు నతం డిట్లనియె. 201 


ప్రతిపదార్హం: అని చెప్పెన్‌= అని చెప్పాడు; అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాండవ+అ(గ్రజుండు= ధర్మజుడు; భీష్మునితోన్‌= 
శాంతనవుడితో; కార్యబలంబును= చేయదగిన పనులకు తగిన బలమూ; వీర్యబలంబును= పరా(క్రమబలమూ; మనోబలంబును= 
చిత్తబలమూ; కలుగు= కలిగిఉన్న; ఉత్తమక్షితిపతులు= శ్రేష్టులైన రాజులు; అనేకులు= చాలమంది; ఈ కయ్యంబునన్‌= ఈ 
యుద్దంలో; మృతులు+ఐరి= చనిపోయారు; ఒక్కరుండున్‌= ఒకడుకూడ; నిజప్రాణంబునకున్‌= తన (ప్రాణానికి; ఒడయండు= 
ప్రభువు; లేక తక్కెన్‌= లేకపోయాడు; మృత్యువు+అనునది= చావు అనేది; ఏ+అది?= ఏది?; ఏమిటన్‌= దేనినుండి; కలిగెన్‌= 
సంభవించింది?; ఎట్టు= ఏ రీతిగా; ప్రజలన్‌= జనులను; సంహరించున్‌= చంపుతుంది?; ఎణింగింపవే= తెలుపుమా; 
అనుటయున్‌= అని అడుగగా; అతండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా వ్యాసుడు శుకుడితో చెప్పాడని భీష్ము డన్నాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో - 
'కార్యబలమూ, వీర్యబలమూ, మనోబలమూ గల్గిన చాలామంది ఉత్తములైన భూపాలకులు ఈ యుద్దంలో 
అసువులు కోల్పోయారు. వీరిలో ఒక్కడు కూడా తన ప్రాణాలకు (ప్రభువు కాలేకపోయాడు. మృత్యువంటే ఏమిటి? 
అది దేనినుండి సంభవించింది? అది ఏ రీతిగా ప్రజలను చంపుతుంది? తెలియజెప్పుమని అడిగాడు. అపుడు 
భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: 


భీష్కుండు ధర్మరాజునకు మృత్యుదేనత తెజం గెటేంగించుట (సం. 12-248-7) 


రూ 


విను మకంపను( డను మనుజేంద్రు( డాత్మజు( । డాహవంబున మృతు( డైన, వగపు 
గదురంగనుండి నారదు నలవోక వ । చ్చిన వాని గని సవిశేషభక్తి 

యుతముగా నాతిథ్య మొనరించి తన వగ । పెలింగించుటయు, నమ్మునీశ్వరుండు 
గరుణ శోకనిరాసకారణం బైన యా । ఖ్యాన మొక్కటి సెప్పె; దాని తెజంగు 


తే. దేటపడునట్లుగా( బరిపాటి తోడ | నఖిలమును నెతింగించెద నవహితుండ 
వై వినంగ నీ వడిగిన యర్ధమునకు । బోధకం బగు నది కురుభూపవర్య! 202 


ప్రతిపదార్థం: కురుభూపవర్య!= కౌరవరాజోత్తమా!; వినుము; అకంపను(డు+అను= అకంపనుడనబడే; మనుజ+ఇంద్రుండు= 
రాజు; ఆహవంబునన్‌= యుద్దంలో; ఆత్మజు(డు= పుత్రుడు; మృతు(డు+ఐనన్‌= చనిపోగా; వగపు= దుఃఖం; కదురంగన్‌+ఉండి= 
కలుగగా ఉండినవాడై; అలవోకన్‌= స్వేచ్చగా; వచ్చినవానిన్‌= వచ్చినవాడైన; నారదున్‌= నారదమునిని; కని= చూచి; సవిశేషభక్తి 
యుతముగాన్‌= అత్యధిక భక్తితో కూడిన పద్దతిలో; ఆతిథ్యము= అతిథి సత్కారం; ఒనరించి= చేసి; తన వగపు= తన దుఃఖమును; 
ఎటిగించుటయున్‌= తెలియజెప్పగా; ఆ+ముని+ ఈశ్వరుండు= ఆ నారదుడు; కరుణన్‌= దయతో; శోకనిరాసకారణంబు+ఐన=దుఃఖ 
నివారణహేతువైన; ఆఖ్యానము= కథ; ఒక్కటిచెప్పెన్‌= ఒకటి వచించాడు;పరిపాటితోడన్‌= (క్రమంగా; దానితెజంగు=ఆ కథా 
పద్దతి; అఖిలమును= సర్వమును; తేటపడునట్టుగాన్‌= స్పష్టమయ్యేవిధంగా; ఎటి(గించెదన్‌= తెలియపరుస్తాను; అవహితుండవు+ఐ= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 743 


అవధానం కలవాడవై; వినంగన్‌= వింటే; అది= ఆ కథ; నీ అడిగిన= నీవు (ప్రశ్నించిన; అర్థమునకున్‌= విషయానికి; బోధకంబు+ 
అగున్‌= బోధించేది అవుతుంది. 


తాత్సర్యం: కురురాజవర్యా! వినుము. పూర్వం అకంపనుడనే ఒక రాజుండేవాడు. అతడి కుమారుడు యుద్దంలో 
మరణించాడు. ఆ రాజు దుఃఖాక్రాంతుడయ్యాడు. అట్టా ఉండగా నారదముని స్వేచ్చగా సంచరిస్తూ అప్పుడు 
అక్కడికి వచ్చాడు. అతడిని చూచి రాజు మిక్కిలి భక్తితో అతిథి సత్కారం కావించాడు. తర్వాత తన దుఃఖాన్ని 
గూర్చి ఆ మునికి తెలియపరచాడు. ఆ మునీంద్రుడు అది విని దయతో అతడికి దుఃఖాన్ని తొలగింపజేసే కథ 
ఒకటి చెప్పాడు. నేను ఆ కథనంతా స్పష్టంగానూ, (క్రమంగానూ నీకు వివరిస్తాను. అవధానంతో వినుము. అది 
వింటే నీ వడిగిన ప్రశ్నకు సమాధానం తెలియవస్తుంది. 


వ. అజుండు జగంబులు సృజియింప జంతుసంతానంబు వెరి(గి సమ్మర్దం బధికంబై యూర్పు వోవని 
యట్లయిన నద్దేవుండు సంకటపడి సంహారప్రకారంబు విచారింపం దదీయ చిత్తంబు కార్యదాహంబున 
మహాదహనుండు జనియించి జగంబులు దహింపం జొచ్చిన. 203 


ప్రతిపదార్థం: అజుండు= (బ్రహ్మ; జగంబులు= లోకాలు; సృజియింపన్‌= సృష్టించగా; జంతుసంతానంబు= ప్రాణిసంతతి; 
పెరింగి= వృద్దిపొంది; సమ్మర్హంబు= ఒత్తిడి; అధికంబు+ఐ= ఎక్కువై; ఊర్పు పోవని అట్టు+అయినన్‌= ఊపిరాడని ప్రకారంగా 
కాగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; సంకటపడి= కష్టపడి; సంహారప్రకారంబున్‌= ప్రాణులను సంహరించే విధానాన్ని; 
విచారింపన్‌= ఆలోచించగా; తదీయచిత్తంబు= అతడి మనస్సుయొక్క; కార్యదాహంబునన్‌= కార్యార్థమయిన తాపమునందు; 
మహాదహనుండు= గొప్ప అగ్ని; జనియించి= పుట్టి; జగంబులు= లోకాలు; దహింపన్‌+చొచ్చినన్‌= కాల్చటానికి ప్రారంభించగా. 


తాత్సర్యం: పూర్వం బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించాడు. అంతట (ప్రాణుల సంతానం ఎక్కువగా పెరిగిపోయింది. 
సమ్మర్హం ఎక్కువయింది. ఊపిరి పీల్చుకొనటానికి కూడా వీలులేని విధంగా పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ 
దేవుడు చింతించి ప్రాణిలోకాన్ని ఎట్టా సంహరించటమా అని యోచించసాగాడు. అతడి చిత్తంలో కార్యాన్ని గూర్చిన 
తీవ్రమైన ఆలోచన వలన వేడిమి జనించింది. అందుండి మహాగ్ని ప్రభవించింది. అది లోకాలను కాల్చివేయటానికి 
పూనుకొన్నది. 


తే  త్రినయను(డు వచ్చి యాతనిC దేర్దె; నాతం। డాతెటిం గెటింగించి యయ్యగ్ని నుడిపె; 
నపుడు పుట్టె దదీయేంద్రియవ్రజమున । నొక్క యంగన రక్తాక్షి యుజ్జ్వలాంగి. 204 


ప్రతిపదార్థం: 'త్రినయనుండు= మూడుకన్నులుగల శివుడు; వచ్చి= ఏతెంచి; ఆతనిన్‌= (బ్రహ్మదేవుడిని; తేర్చెన్‌= శాంతింపజేశాడు; 
ఆత(డు= ఆ శివుడు; ఆ తెజంగు= ప్రాణులను సంహరించే పద్దతిని; ఎజింగించి= తెలియజెప్పి; ఆ+అగ్నిన్‌= ఆ దహనుడిని; 
ఉడిపెన్‌= చల్లారాడు; అప్పుడు= ఆ సమయంలో; తదీయ+ఇం(ద్రియవ్రజమునన్‌= ఆ బ్రహ్మయొక్క ఇంద్రియ సమూహమునందు; 
రక్త+-అక్షి= ఎర్రని కన్నులు గలది; ఉజ్ఞ్యల+అంగి= (ప్రకాశించే అవయవాలు గలదైన; ఒక్క అంగన= ఒక స్త్రీ; పుట్టెన్‌= జనించింది. 


తాత్సర్యం: ఆ సమయంలో శివుడక్కడికి వచ్చాడు. (బ్రహ్మను శాంతింపజేశాడు. అతడికి పెరిగిపోయిన జంతు 
సంతతిని ఎట్టా సంహారం చేయాలో, ఆ పద్దతి తెలియచెప్పి ఆ యగ్నిని శమింపజేశాడు. అప్పుడు ఎర్రని 
కన్నులతోనూ, భాసమానమైన అవయవాలతోనూ ఒప్పే ఒక (స్తీ బ్రహ్మదేవుడి ఇంద్రియాలనుండి ఉద్భవించింది. 


744 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. పుట్టి దక్షిణాభిముఖియై పోవం గని కమలసంభవుండు పిలిచి 'మృత్యువ! ప్రజల బ్రబల దుర్దలభేదంబు లేక 
సంహరింపు' మనుటయు నవ్వనిత వనటం గన్నీరొలుక “నీ కుద్ధవించి క్రూరకర్మంబు సేయుదునే? 
ధర్మకార్యంబునకుం బనుపు'మని పలికిన నయ్యశ్రుబిందువులు దోయిటంబట్టి యద్దేవుం డమ్ముద్దియతో 
'నిదియపనిగా నుదయించినదానవు; నీవు ప్రజాసంహారంబు సేయవలయు' ననవుడు నాబాల గాలిం 
దూలు తీవయుంబోలె. గంపంబు నొందుచు. 205 


ప్రతిపదార్థం: పుట్టి= ఉద్భవించి; దక్షిణా+అభిముఖి ఐ= దక్షిణదిశ కెదురైన ముఖంకలదై; పోవన్‌= పోతుండగా; కని= చూచి; 
కమలసంభవుండు= (బ్రహ్మ; పిలిచి= ఆహ్వానించి; మృత్యువ!= ఓ మృత్యుదేవతా!; 'ప్రజలన్‌= జనులను; 'ప్రబలదుర్చల భేదంబు 
లేక= బలవంతుడు, దుర్చలుడు అనే తేడా లేకుండా; సంహరింపుము= చంపుము; అనుటయున్‌= అనగా; ఆ+వనిత= ఆ 
అంగన; వనటన్‌= దుఃఖంతో; కన్నీరు= బాప్పజలం; ఒలుకన్‌= ప్రసరించగా; నీకున్‌+ఉద్భవించి= నీకు పుట్టి; క్రూరకర్మంబు= 
క్రూరమైన కార్యం; చేయుదునే?= అనుష్టింతునా; ధర్మకార్యంబునకున్‌= పుణ్యకార్యానికి; పనుపుము+అని= నియోగింపుమని; 
పలికినన్‌= చెప్పగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మ; ఆ+అ(శ్రుబిందువులు= ఆ కన్నీటి బిందువులు; దోయిటన్‌= దోసిలితో; పట్టి= 
పట్టుకొని; ఆ+ముద్దియతోన్‌= ఆ వనితతో; ఇదియ= ఇదే; పనిగా= కార్యముగా; ఉదయించినదానవు= పుట్టినదానవు; నీవు 
ప్రజాసంహారంబు= నీవు జంతుసంహారము; చేయన్‌ వలయున్‌= చేయాలి; అనవుడున్‌= అనగా; ఆ బాల= ఆ బాలిక; 
గాలిన్‌+తూలు= వాయువుతో చలించే; తీవయున్‌+సోలెన్‌= లతవలె; కంపంబున్‌+ఒందుచున్‌= వణకిపోతూ. 


తాత్సర్యం: ఆ రీతిగా పుట్టి దక్షిణదిక్కు కెదురుగా పోసాగింది. అది చూచి బ్రహ్మ 'ఓ మృత్యుదేవతా! నీవు 
ప్రాణులను ఇది బలమైనది, ఇది బలం లేనిది అన్న భేదం లేకుండా చంపుము” అని చెప్పాడు. అందుకు ఆ 
స్తీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టి 'దేవా! నీకు పుట్టి నేను ఈ సంహారమనే (క్రూరకార్యం ఎట్టా చేసేది? నన్ను ధర్మకార్యానికి 
నియోగించుము'” అని అడిగింది. బ్రహ్మ ఆమె కన్నీటి బిందువులను అంజలితో పట్టుకొని ఆమెతో 'నీవు ఇందుకే 
జన్మించావు. కాబట్టి ప్రజాసంహారకార్యం తప్పక చేయాలి” అన్నాడు. అందు కా బాలిక గాలికి చలించే తీగవలె 
వణకిపోతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 


క *“మనుజుల హరించి బాంధవ । జనమున శోకంబు( జూడ. జాలుదునె? తపం 
బున కే(గెద సదయంబుగ । ననుజ్ఞ సేయంగవలయు' నని ప్రణమిల్లెన్‌. 206 


ప్రతిపదార్హం: మనుజులన్‌= మానవులను; హరించి= చంపి; బాంధవజనమునన్‌= వారి బంధుజనులలో; శోకంబున్‌= దుఃఖమును; 
చూడన్‌+చాలుదునె?= చూడగలనా?; తపంబునకున్‌= తపస్సు చేయటానికి; ఏలౌదన్‌= పోతాను; సదయంబుగన్‌= కృపతో; 
అనుజ్ఞ చేయంగన్‌ వలయున్‌= అనుమతించాలి; అని ప్రణమిల్లెన్‌= అని నమస్కరించింది. 


తాత్సర్యం: “మానవుల ప్రాణాలు హరించి వారి బంధువులలో శోకం నేను చూడగలనా? తపస్సు చేయటానికి 
పోతాను. దయతో నాకు అనుమతి ఇమ్ము" అని నమస్కారం చేసింది. 


వ. _దానికినరవిందసంభవుండు మందస్మితంబుతో 'ని ట్లేలగు? జంతుసంహారంబు నీ కవశ్యకర్తవ్యంబు; దానిం 
జేయమి సువ్వె యధర్మం' బని నిర్ణంధించిన నూరకుండి యన్నాతి పదంపడి యల్లన సురింగి ధేనుకాశ్రమంబున 
కరిగి యత్యంత దీర్హకాలంబు ఘోరతపంబు సేసి, కౌశికి గంగ నందయను నదులకుం బోయి వాయు 
వాహారంబుగా నతిదుష్కరవ్రతంబు లనేక వర్షంబు లాచరించి హిమశిఖరి శిఖరంబునకుం జని చతురానన 
ప్రీతికరం బగు నిష్టాతిశయంబున సంయమంబు దాల్చియుండ నద్దేవుండు. 207 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 745 


ప్రతిపదార్థం: దానికిన్‌= అందుకు; అరవిందసంభవుండు= (బ్రహ్మ మందస్మితంబుతోన్‌= చిరునవ్వుతో; ఇట్టు+ఏల+అగున్‌?= 
ఈ విధంగా ఎందుకు జరుగుతుంది?; జంతుసంహారంబు= ప్రాణుల సంహరించటం; నీకున్‌+అవశ్యకర్తవ్యంబు= నీకు తప్పక 
చేయదగినపని; దానిన్‌= ఆ కార్యాన్ని; చేయమి= చేయకపోవటం; అధర్మంబు సువ్వె= అధర్మంగదా!; అని నిర్భంధించినన్‌= 
అని పట్టువిడక చెప్పేసరికి; ఊరక+ఉండి= మారుమాటలాడకుండా ఉండి; ఆ+నాతి= ఆ స్త్రీ; పదంపడి= ఆపైన; అల్లన= మెల్లగా; 
సురి(గ= అదృశమై చని; ధేనుక+ఆ(శ్రమంబునకున్‌= ధేనుకనామకమైన ఆ(శ్రమానికి; అరిగి= వెళ్ళి; అత్యంత దీర్భకాలంబు= 
చాలకాలం; ఘోరతపంబుచేసి= తీవ్రమైన తపస్సు చేసి; కౌశికి గంగ, నంద అను నదులకున్‌= కౌశికి మొదలైన ఏరులకు; 
పోయి= వెళ్ళి; వాయువు+ఆహారముగాన్‌= గాలినే భోజనంగా; అనేకవర్షంబులు= పెక్కు సంవత్సరాలు; అతి దుష్కర (వ్రతంబులు= 
మిక్కిలి కష్టమైన (వ్రతాలను; ఆచరించి= చేసి; హిమశిఖరిశిఖరంబునకున్‌= హిమవత్పర్వతా(గ్రానికి; చని= వెళ్ళి; చతుః+ఆనన 
పీతికరంబు+అగు= (బ్రహ్మకు ప్రీతి కల్గించే; నిష్టా+అతిశయంబునన్‌= నిష్టాగరిష్టతతో; సంయమంబు= నియమాన్ని; తాల్చి 
ఉండన్‌= వహించి ఉండగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; 
తాత్సర్యం: అందుకు (బ్రహ్మ చిరునవ్వు నవ్వి ఇట్లా ఎందుకు జరుగుతుంది? నీకు జంతువులను సంహరించటం 
చేయదగిన పని. ఆ పని చేయకపోతేనే అధర్మం” అని నిర్బంధించాడు. ఆమె అందు కేమీ బదులు చెప్పక 
ఊరుకొన్నది. పిదప మెల్లగా అక్కడినుండి మాయమైపోయి ధేనుకాశ్రమం చేరింది. అక్కడ చాలా కాలం తీవ 
తపోనిష్ట కొనసాగించింది. అక్కడినుండి కౌశికి, గంగ, నంద అనే నదులకు వెళ్ళింది. ఆ నదీతీరాలలో గాలినే 
ఆహారంగా స్వీకరిస్తూ అనేక సంవత్సరాలు మిక్కిలి దుష్కరమైన వ్రతాలు చేసింది. ఆ పై హిమవత్పర్వత 
శిఖరం చేరి బ్రహ్మకు ప్రీతికరమైన నిష్టతో నిగ్రహం దాల్చి ఉండింది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క సన్నిధిసేసి తపముమెయి । నున్న( బ్రయోజనము గలదె? యుడుగుము పుత్రీ!” 

యన్న 'శరణంబు వేండెద । నన్ను దయం గావు మనియె నాతి యతనితోన్‌. 208 
ప్రతిపదార్థం: సన్నిధిచేసి= సమీపానికి వచ్చి; పుత్రీ!= కుమారీ!; తపముమెయిన్‌= తపస్సుతో; ఉన్నన్‌= ఉంటే; ప్రయోజనము= 
కార్యం; కలదె?= ఉన్నదా?; ఉడుగుము= మానుము; అన్నన్‌= అనగా; నాతి= వనిత; అతనితోన్‌= ఆ (బ్రహ్మతో; శరణంబు 
వే(డెదన్‌= శరణు కోరుతాను; నన్నున్‌ దయన్‌= నన్ను దయతో; కావుము+అనియెన్‌= రక్షించు మని అన్నది. 
తాత్సర్యం: (బ్రహ్మ) ఆమె సమీపానికి వచ్చి “బిడ్డా! ఈ విధంగా తపస్సు చేస్తూ ఉంటే నీకు కలిగే ప్రయోజన 
మేమి? ఈ తపోనిష్ట వదలిపెట్టుము” అని చెప్పాడు. అందు కామె (బ్రహ్మతో “దేవా! నిన్ను శరణు వేడుతున్నాను. 
నన్ను దయతో రక్షించుము” అని చెప్పింది. 


వ. అనిన విని యమ్మహాత్ముండు. 209 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్షించి; ఆ+మహాత్ముండు= ఆ (బ్రహ్మ. 
తాత్సర్యం: ఆమె అట్టా అనగా విని మహాత్ముడైన చతుర్ముఖుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “ప్రజల హరియించు టిది నీకు పరమధర్మ; । మేను బొంకెదనే? దీని నెల్ల భంగి 
నాచరింపన వలయు; మత్రార్ధనంబు । భగ్న మొనరించు టొప్పదు పద్మనయన! 210 


ప్రతిపదార్థం: పద్మనయన!= కమలనేత్రా!; ప్రజలన్‌= జనులను; హరియించుట= సంహరించటం; ఇది= అనే ఈ పని; నీకున్‌ 
పరమధర్మము= నీకు (శ్రేష్టమైన ధర్మం; ఏను= నేను; బొంకెదనే?= అసత్యం పలుకుతానా!; దీనిన్‌= ఈ |ప్రజాసంహారాన్ని; 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎల్లభంగిన్‌= ఎన్ని విధాలనైనా; ఆచరింపన వలయున్‌= చేసేతీరాలి; మత్రార్ధనంబు= నా వేడికోలు; భగ్నము+ఒనరించుట= 
వమ్ముచేయటం; ఒప్పదు= తగదు. 

తాత్పర్యం: పద్మాలవంటి నేత్రాలు కలదానా! ప్రజాసంహారం కావించటమే నీకు మేలైన ధర్మం. నేను నీతో అసత్య 
మాడుతానా? ఈ పనిని నీవు అన్నివిధాలా చేసే తీరాలి. నా కోరికను నెరవేర్చకుండా వమ్ముచేయటం నీకు 
ఉచితం కాదు. 


వ. మటియు నొక్కవిశేషంబు సెప్పెద; నీయశ్రుజలంబు లే నంజలిపుటంబునం బట్టు టెటుంగుదు గాదె? యవి 
నానావ్యాధిరూపంబుల మానవుల బాధించు6 గామ క్రోధంబులు వానికిం దోడుపడు; వారు దానన 
తెగుదురు; నీవు నిమిత్తమాత్రం; బింతియ; నీకు వరం బిచ్చెద. 211 

ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; ఒక్కవిశేషంబు= ఒక విశిష్టవిషయాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను; ఏను= నేను; నీ 
అ(శుజలంబులు= నీ కన్నీరు; అంజలిపుటంబునన్‌= దోయిట; పట్టుట= (గ్రహించటం; ఎణుంగుదుకాదె?= తెలియుదువుగదా!; 
అవి= ఆ కన్నీళ్ళు; నానావ్యాధిరూపంబులన్‌= అనేక రోగరూపాలతో; మానవులన్‌= మనుజులను; బాధించున్‌= పీడిస్తాయి; 
కామ(క్రోధంబులు= కోరిక, కోపం అనేవి; వానికిన్‌= ఆ కన్నీటికి; తోడుపడున్‌= సాయపడతాయి; వారు= ఆ మానవులు; దానన= 
దానివల్లనే; తెగుదురు= మరణిస్తారు; నీవు నిమిత్తమాత్రంబు= నీవు కారణంమా(త్రమే; ఇంతియ= ఇంతే; నీకున్‌ వరంబు+ఇచ్చెదన్‌= 
నీకు విశేషించి ఒక వరంకూడా ఇస్తాను. 

తాత్సర్యం: ఇంకా ఒక విశేషాంశం చెప్పుతాను. నీ కన్నీటిబిందువులను నేను నా దోసిట పట్టుకొనటం నీకు 

తెలుసుగదా! ఆ కన్నీరు అనేకరోగాల రూపాలతో మనుష్యులను బాధిస్తాయి. కామ(క్రోధాలనే దుర్గుణాలు ఆ 

పనిలో ఆ కన్నీటికి సాయం చేస్తాయి. ఆ మానవులు వాటితోనే మరణిస్తారు. నీవు ఈ పనిలో నిమిత్తమా(త్రంగానే 

ఉంటావు. ఇంతే. నీకు విశేషించి ఒక వరం కూడా ఇస్తాను. 


తే.  పురుషుండును నంగనయును నపుంసకుండు । నగుము పుత్రిక! పురుషుని నంగనను న 
పుంసకుని జంపువేళల( బొందకుండు । పాపమును నిది ధర్మమై పరంగు నీకు.” 212 
ప్రతిపదార్థం: పుత్రిక!= కుమారీ!; పురుషుండును= మగవాడుగానూ; అంగనయును= స్తీగానూ; నపుంసకుండును= పేడివిగానూ; 
అగుము= కమ్ము; పురుషునిన్‌= మగవాడిని; అంగనను= స్త్రీని; నపుంసకునిన్‌= పేడివాడిని; చంపువేళలన్‌= సంహరించే 
సమయంలో; పాపమును= కల్మషాన్ని; పొందకుండు= చెందకుండా ఉంటుంది; ఇది= ఈ సంహారం; నీకున్‌ ధర్మము+ఐ 
పరంగున్‌= నీకు ధర్మకార్యమై విలసిల్టుతుంది. 
తాత్సర్యం: కుమారీ! నీవు పురుషుడుగా, స్త్రీగా, నపుంసకుడిగా కమ్ము. అట్టయినప్పుడు నీవు మగవాడిని, 
ఆడుదానిని, పేడివానిని చంపేసమయంలో నీకు పాపమంటదు. అంతేకాక నీకది కర్తవ్యమైన ధర్మంగా కూడా 
పరిణమిస్తుంది. 
వ. అని పలుకుటయు నప్పాలంతి శాపంబునకు వెజిచియు, నది యట్టిద కాక యను తలంపు దోంచియుం 
బ్రజాసంహారంబు సేయు నధికారంబు పూనె; మృత్యుదేవత ప్రాణాపహారిణి యగు(బ్రాణిజాలంబు దేహంబులం 
బాసి దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 213 


ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని చెప్పగానే; ఆ+పొలంతి= ఆ వనిత; శాపంబునకున్‌= బ్రహ్మ శాపానికి; వెజచియున్‌= 
భయపడి కూడా; అది= ఆ కార్యం; అట్టిద కాక= అట్టిదేఅగుగాక; అను= అనునట్టి; తలంపు= భావన; తోంచియున్‌= కలిగియు; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 747 


ప్రజాసంహారంబున్‌= జనులను చంపటాన్ని; చేయు అధికారంబు= నిర్వహించే ప్రక్రియను; పూనెన్‌= వహించింది; మృత్యుదేవత= 
మరణదేవత; ప్రాణ+అపహారిణి= ప్రాణాలను అపహరించేది; అగున్‌= అవుతుంది; ప్రాణిజాలంబు= జంతుసంతతి; దేహంబులన్‌= 
శరీరాలను; పాసి= వదలి; దేవ+ఆదిభావంబులన్‌= దేవతలు మొదలైన స్వరూపాలను; పొందుచున్‌= చెందుతూ; మగుడన్‌= 
మరల; మనుష్యత్వంబున్‌= మానవత్వాన్ని; ఒందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటుంది. 


తాత్సర్యం: బ్రహ్మ ఆ విధంగా చెప్పగానే ఆ వనిత అతడి మాట వినకపోతే అతడు శపిస్తాడేమో అని భయపడింది. 
తన కర్తవ్యం అట్టిదే అగునుగాక అనే ఊహకూడా ఆమెకు సంభవించింది. అందువలన ఆమె జనసంహారమనే 
అధికారాన్ని వహించింది. ఆ మృత్యుదేవతే ప్రజల(ప్రాణాలను అపహరించేదిగా ఉన్నది. ప్రాణుల సమూహం 
మరణకాలంలో శరీరాలు వదలి పూర్వకర్మానుసారంగా దేవాదిస్వరూపాలు పొందుతుంది. మళ్ళీ మానవత్వం 
ఆ (ప్రాణులకు కలుగుతూ ఉంటుంది. 


తే. భీమనాదుండు భీము డుద్దాము( డప్ర | తర్మ్క్యతేజోమయు(డు జగత్రాణు. డొడలు 

మనుప( జెటుపంగ నొడయండు సనుట మగుడ । నరుగుదెంచుట వింతగా దతని కందు.’ 214 
ప్రతిపదార్థం: జగత్రాణుండు= వాయుదేవుడు; భీమనాదుండు= భయంకరమైన శబ్దం కలవాడు; భీముండు= భీకరుడు; 
ఉద్దాము(డు= స్వతం(త్రుడు; అ ప్రతర్య్యతేజోమయు(డు= ఊహకందని తేజస్స్యరూపం కలవాడై; ఒడలు= శరీరమును; మనుపన్‌= 
కాపాడటానికి;చెణుపంగన్‌= నశింపజేయటానికి; ఒడయండు= (ప్రభువు; అతనికిన్‌= ఆ వాయువునకు; ఎందున్‌= ఎక్కడనైనా; 
చనుట= పోవటం; మగుడన్‌= మరల; అరుగుదెంచుట= రావటం; వింతకాదు= ఆశ్చర్యం కాదు. 
తాత్సర్యం: జగత్తునకు ప్రాణస్వరూపుడైన వాయువు భీకరమైన ధ్వని కలిగి ఉంటాడు. అతడు భయంకరుడు; 
కట్టుబాటులేనివాడు, ఊహించరాని తేజస్సు కలవాడు. అతడే శరీరాన్ని రక్షించటానికీ, నశింపజేయటానికీ 
సమర్ధుడైన ప్రభువు. ఎక్కడికైనా అతడు పోవటం, మళ్ళీ రావటం అనేది వింతకాదు”. 


వ. అనినం 'దొల్లియు నిది వింటి; నాం డత్యంత శోకాక్రాంతుండ నగుట న వ్వినికి రిత్తవోయె; నే డీ 
యుపాఖ్యానంబున యర్థంబు పరిజ్ఞాతం బయ్యె. 215 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; తొల్లియున్‌= పూర్వంకూడా; ఇది= ఈ విషయాన్ని; వింటిన్‌= విన్నాను; నాండు= ఆ 
దినం; అత్యంతశోక+ఆ(క్రాంతుండను= మిక్కిలి దుఃఖంచేత పీడితుడను; అగుటన్‌= కావటంవలన; ఆ+వినికి= ఆ వినటం; 
రిత్తపోయెన్‌= వ్యర్థమయింది; నేండు= ఈ దినం; ఈ ఉపాఖ్యానంబున= ఈ కథలోని; అర్థంబు= మృత్యువిషయం; పరిజ్ఞాతంబు= 
తెలిసింది; అయ్యెన్‌= అయింది. 
తాత్సర్యం: భీష్ము డట్లా చెప్పేసరికి ధర్మజుడు 'ముందుకూడా ఇది విన్నాను. కాని, ఆ దినాన మిక్కిలిగా 
దుఃఖపీడితుడను కావటం వలన ఆ విన్నది వ్యర్థమయింది. నేడు నీవు చెప్పిన ఈ కథలో విషయం నాకు బోధ 
పడింది”. 
క అని పలికి యధిప! కుంతీ । తన యాగ్రజు6 డిట్టు లను( బితామహుతో 'స 
జ్ఞనకోటి ధర్మమునకును | మనమున వెజిచు; నది యింత మాన్యం బగునే? 216 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అని పలికి= అని చెప్పి; కుంతీ తనయ+అ(గ్రజుండు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
పితామహుతోన్‌= భీష్ముడితో; ఇట్టులు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు: సజ్ఞనకోటి= సుజనులయొక్క సమూహం; ధర్మమునకున్‌= 
ధర్మానికి; మనమునన్‌= చిత్తంలో; వెజచున్‌= భయపడుతుంది; అది= ఆ ధర్మం; ఇంత మాన్యంబు= ఇంతగా పూజింపదగింది; 
అగునే?= అవునా? 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనమేజయమహారాజా! ధర్మరాజు ఈ రీతిగా చెప్పి భీష్ముడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 'సజ్ఞనులైన 
వారు తమ మనస్సులో ధర్మానికి భయపడుతున్నారు. ఆ ధర్మం ఇంతగా పూజింపదగినంత గొప్పదా? 
వ. ధర్మంబు తెజం గిట్టిదని నిరూపించి యనుగ్రహింపుము.” 217 


ప్రతిపదార్థం: ధర్మంబు తెజణంగు= ధర్మంయొక్క తీరు; ఇట్టిది+అని= ఈ విధంగా ఉన్నదని; నిరూపించి= వివరించి; 
అను[గ్రహింపుము= అను(గహం చూపుము. 


తాత్పర్యం: ఆ ధర్మముయొక్క పద్దతి ఇట్టాంటిదని ప్రతిపాదించి నన్ను అను[గ్రహించుము”. 


సీ. అనుటయు నతం డిట్టు లనియె 'వేదంబుల । మీంది భక్తియు దృఢస్మృతియు సమ్య 
గాచారమును రుచిరాకారములు ధర్మ । మునకు. గొందటు బుధజనము లర్థ 
మగు. జతుర్జాకార మం; డ్రయినను బాడి । దప్పియు బొంకియు ధనము గూర్చు 


టెల్ల పాపములకు నెక్కుడు; బొంకమి । పరుల సొమ్ముల కాసపడమి సర్వ 


ఆ. ధర్మములకు నధికతరములు విధివిహి | తంబు గాని యట్టి ధర్మ మనఘ! 
చవుట నిడిన విత్తు చాడ్పున రూపించి | చేయ నిహపరములయ జెందు సుఖము. 218 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ధర్మరాజు) అట్టు అనగా; అత(డు= భీష్ముడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
అనఘ != పాపరహితుడా!; ధర్మమునకున్‌= ధర్మానికి; వేదంబులమీంది భక్తియున్‌= వేదముల యందు భక్తినీ దృఢస్మృతియున్‌= 
గట్టిస్టృతియును; సమ్యగాచారమును= చక్కని ఆచరణమును; రుచిర+ఆకారములు= అందమైన(మూడు) స్వరూపాలు; 
కొందణు బుధజనములు= పండితులు కొందరు; అర్ధము= ధనం; చతుర్ధ+ఆకారము= నాల్లవస్వరూపం; అగున్‌ అం|డ్రు= 
అగునని చెప్పుతారు; అయినను= ఐనప్పటికి; పాడితప్పియున్‌= న్యాయం దప్పియును; బొంకియున్‌= అసత్య మాడియు; 
ధనమున్‌+కూర్చుట= అర్థము నార్జించటం; ఎల్లపాపములకున్‌= సమస్త పాపాలకు; ఎక్కుడు= అధికమైనది; బొంకమి= అసత్యం 
పలుకకుండా ఉండటం; పరులసొమ్ములకున్‌= ఇతరుల ధనములకు; ఆస పడమి= ఆశపడకుండా ఉండటం; సర్వధర్మములకున్‌= 
అన్ని ధర్మాలకూ; అధికతరములు= ఎక్కువయినవి; విధివిహితంబుకాని= శా(స్రోక్తం కానట్టి; అట్టి ధర్మము= అటువంటి ధర్మం; 
చవుటన్‌= చవిటినేలలో; ఇడిన= ఉంచిన; విత్తుచాడ్పునన్‌= విత్తనమువంటిదని; రూపించి= నిరూపించి; చేయన్‌= అనుష్టించగా; 
ఇహపరములన్‌= ఈ లోకంలోనూ, పరలోకంలోనూ; సుఖము చెందున్‌= సుఖం పొందుతాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్టా అనగానే భీష్ము డతడితో ఈ రీతిగా చెప్పాడు: 'అనఘా! వేదాలపై భక్తీ, సృతులపై 
గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం 
ధర్మానికి నాల్గవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి, అసత్యం పలికి ధనం సంపాదించటం పాపాలన్నింటిలోకీ 
ఎక్కువపాపం. అసత్యం పలకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండటం అన్ని ధర్మాలలోనూ మేలైన 
ధర్మాలు. శాస్త్ర విరుద్దమైన ధర్మం చేయటం చవిటి నేలలో విత్తిన విత్తనం వలె నిప్రయోజనమవుతుంది. ఇది 
(గ్రహించి (ప్రవర్తిస్తే ఇహలోక పరలోకాలలో సుఖం లభిస్తుంది. 

వ. ధర్మంబు తెటింగు సూక్ష౦బు; ధర్మంబులు బహువిధంబు; లట్లు గావున ధర్మసర్వస్వ నైజస్వరూప నిరూపణంబు 

సేసి కరతలామలకంబుగా( బలికెద నాకర్ణింపుము. 219 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 749 


ప్రతిపదార్థం: ధర్మంబు తెజంగు= ధర్మంయొక్క పద్దతి; సూక్ష్మంబు= అధ్యాత్మమైన (అగోచరమైనది); ధర్మంబులు= ధర్మాలు; 
బహువిధంబులు= అనేక విధాలు; అట్టు కావునన్‌= ఆ కారణంవలన; ధర్మసర్వస్వ నైజస్వరూపనిరూపణంబు= సర్వధర్మసారమైన 
నిజస్వరూపంయొక్క ప్రతిపాదనమును; చేసి= ఒనర్చి; కరతల+ఆమలకంబుగాన్‌= చేతిలోని ఉసిరిక కాయవలె స్పష్టమయ్యేటట్టు; 
పలికెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: ధర్మస్వరూపం చాలా సూక్ష్మమై అగోచరంగా ఉంటుంది. ధర్మాలు నానావిధాలుగా ఉంటాయి. 
అందువలన అన్ని ధర్మాలకూ సారభూతమైనది ధర్మనిజ స్వరూపజ్ఞానం. ఆ స్వరూపాన్ని నిరూపించి అరచేతిలోని 
ఉసిరికకాయవలె స్పష్టమయ్యేటట్టు వివరిస్తాను వినుము. 


క. ఒరు లేమేమి యొనర్దిన | నరవర! యప్రియము తన మనంబున కగు( దా 
నొరులకు నవి సేయకునికి | పరాయణము పరమధర్మపథముల కెల్లన్‌.” 220 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఒరులు= పరులు; ఏమి+ఏమి+ఒనర్భినన్‌= ఏ యే పనిచేస్తే తన మనంబునకున్‌= తన చిత్తానికి; 
అప్రియము అగున్‌= అనిష్టం అగునో; అవి= ఆ పనులు; తాను ఒరులకున్‌= తాను పరులకు; చేయక+ఉనికి= చేయకుండా 
ఉండటం; పరమధర్మపథములకున్‌+ఎల్లన్‌= (శ్రేష్టమైన ధర్మమార్లా లన్నింటికీ; పరాయణము= ఉత్తమమైన ఆశ్రయం. 


తాత్సర్యం: రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా ఉంటుందో, ఆ పనులను తాను 
ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మమార్గాలకూ ఉత్తమమైన ఆలంబనంగా ఉన్నది”. (ధర్మపదములకు” 
అన్న పాఠమునకు 'ధర్మస్థానాలకు' అని అర్థం చెప్పుకొనాలి). 

థె (53. 


వ. అని చెప్పినం బ్రీతుండై తాతకుం బ్రణమిల్లి పాండవాగ్రజుండు 'ధర్మస్వరూప నిరూపణం బింత యొప్పునే!' 
యని యభివర్ణించి 'యాగ్రహంబున నేమేనియు నడుగుచున్నవానింగా నన్నుం దలంప వలదు; వలవని 
యట్టిది యడుగం దెలిసికొనుటకై వలయునది యడుగుదు; నట్లుంగాక యడిగిన దానిన యడుగుటయుం 
గలుగు6 గృప నాదరింపుము. సమ్యగాచారంబు ధర్మప్రకారంబని నిర్దేశించితి; వుత్తమాచార ప్రకారం 
బెటింగింపవే యనుటయు నమ్మనుజపతికి నమ్మహితాత్తుం డిట్లనియె. 221 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని వచించగా; ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; తాతకున్‌= పితామహుడైన భీష్ముడికి; 
ప్రణమిల్లి= నమస్కరించి; పాండవ+అ(గ్రజుండు= ధర్మరాజు; ధర్మస్వరూపనిరూపణంబు= ధర్మానికి చెందిన నిజరూపంయొక్క 
ప్రతిపాదనం; ఇంత ఒప్పునే= ఇంతగా ఒప్పిదమగునే; అని అభివర్లించి= అభినందన పూర్వకంగా పల్కి; నన్నున్‌= నన్ను; 
ఆ(గ్రహంబునన్‌= కోపంతో; ఏమి+ఏనియున్‌= ఏదేదో; అడుగుచున్నవానింగాన్‌= (ప్రశ్నించేవాడనుగా; తలంపన్‌ వలదు= 
అనుకొనవద్దు; వలవనిఅట్టిది= అనావశ్యకమైనదానిని; అడుగన్‌= ప్రశ్షించను; వలయునది= ఆవశ్యకమైనది; తెలిసికొనుటకై= 
బోధపరచుకొనటానికై; అడుగుదున్‌= (ప్రశ్నిస్తాను; అట్టున్‌+కాక= అట్ట్లేకాకుండా; అడిగినదానినిన్‌= (ప్రశ్నించిన విషయాన్ని; 
అడుగుటయున్‌= మరల ప్రశ్నించటం; కలుగున్‌= సంభవిస్తుంది; కృపన్‌= దయతో; ఆదరింపుము= మన్నించుము; 
సమ్యగాచారంబు= మంచి ఆచారం; ధర్మ+ఆకారంబు+అని= ధర్మంయొక్క స్వరూపమని; నిర్దేశించి తి(వి)= చెప్పావు; 
ఉత్తమ+ఆచార ప్రకారంబు= మేలైన ఆచారముయొక్క విధానాన్ని; ఎణింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అనేసరికి; 
ఆ+మనుజపతికిన్‌= ఆ రాజునకు; ఆ+మహిత+ఆత్ముండు= ఆ మహాత్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: భీష్ము డావిధంగా చెప్పేసరికి ధర్మరాజు సంతుష్టు డయ్యాడు. తాతకు నమస్కరించాడు. 'ధర్మస్వరూప 
నిరూపణం ఇంత చక్కగా ఉన్నదే! అని ఆ నిరూపణాన్ని మెచ్చుకొన్నాడు. తరువాత భీష్ముడిని చూచి ' నేనేదో 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


పట్టుదలతో అడుగుతున్నానని భావించవద్దు. అవసరం లేనిదాని నడగను. తెలిసికొనాలన్న అంశాన్ని అడుగుతాను. 
అంతేకాదు. ఒక్కొక్క సారి జిజ్ఞాసతో అడిగిన విషయాన్నే మళ్ళీ అడుగుతుంటాను. దయతో నన్ను మన్నించి 
అనుగ్రహించుము. నీవు ధర్మస్వరూపాన్ని నిరూపిస్తూ సదాచారం ధర్మముయొక్క స్వరూపమని చెప్పావు. 
ఉత్తమమైన ఆచారం ఎట్లాంటిదో నాకు తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పుడు ఆ ధర్మరాజుతో మహాత్ముడైన 
భీషు శు ఇట్టా అన్నాడు: 
తే. “వేద మాచారముల. జెప్పు వివిధగతుల; । సకలహిత మగునట్టి యాచార మరయ 

ననఘ! వేజొండు గలదె? మహాత్ము లెద్ది । యాచరించిరి దాని. జేయంగవలయు.” 222 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వేదము= (శ్రుతి; వివిధగతులన్‌= అనేకవిధాల; ఆచారములన్‌= ఆచరణాలను; చెప్పున్‌= 
వచిస్తుంది; సకలహితము+అగునట్టి= అందరికీ హితమైనట్టి; ఆచారము= ఆచరణం; వేజొకటి= మరొకటి; అరయన్‌= 
పరిశీలించగా; కలదె?= ఉన్నదా?; మహాత్ములు= పెద్దలు; ఎద్ది= దేనిని; ఆచరించిరి= చేస్తారో; దానిన్‌= ఆ కార్యమును; చేయంగన్‌ 
వలయున్‌= అనుష్టించాలి. 


తాత్సర్యం: 'పాపరహితా! వేదం వివిధాచారాలను నిరూపిస్తున్నది. పరిశీలించి చూస్తే అందరికీ హితకరమైన 
సదాచారం వేరే ఏమున్నది? మహాత్ములైన వారు ఏ ఆచారాన్ని పాటిస్తారో, దానినే తక్కినవారు పాటించాలి. 


వ. అని పలికి “తొల్లి జాజలి యను మునికి. దులాధారుండను వణిగ్వరునితో సంవాదంబు గలిగె; నది 
యితిహాసరూపంబున. జెల్లు; నేతద్విషయంబయి యుండు దానిం జెప్పెద; నాకర్ణింపుము. 223 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; తొల్లి= పూర్వం; జాజలిఅను మునికిన్‌= 'జాజలి” అనే మౌనికీ; తులాధారుండు+అను 
వణిగ్వరునితోన్‌= తులాధారుడనే వైశ్య ప్రముఖుడితో; సంవాదంబు= సంభాషణ; కలిగెన్‌= (ప్రవర్తిల్లింది; అది= ఆ సంవాదం; 
ఇతిహాసరూపంబునన్‌= ఇతిహాసంగా; చెల్లున్‌= |ప్రవర్తిల్లుతున్నది; ఏతద్విషయంబయి= ఈ సదాచారరూపమైన ధర్మాన్ని 
విషయంగా కలిగినదై; ఉండున్‌= ఉంటున్నది; దానిన్‌= ఆ సంవాదాన్ని; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: అని వచించి భీష్ముడు ఇట్టా అన్నాడు: పూర్వం 'జాజలి' అనే మునికీ, తులాధారుడనే వైశ్య శ్రేష్టుడితో 
ఒక సంవాదం జరిగింది. అది ఇతిహాసరూపంలో ఉన్నది. అది నీ వడిగిన సదాచారరూపమైన ధర్మాన్ని వివరిస్తుంది. 
ఆ సంవాదాన్ని వివరిస్తాను వినుము. 


జాజలి తులాధారుల సంవాదప్రకారము (సం. 12-252-1) 


రూ 


చలనంబు లేక జాజలి తపోనిష్ట నా । సీనుడై యుండ? బిచ్చికలు గూండు 
గావించె. దన్మస్తకంబున; నమ్మిథు | నము గారణముగ నండములు గలిగి 
పిల్లలై వర్తించి యెల్లెడ కెరగొన । నరుగుచు మరలుచు నవియు నవియు 
నగ్గూంట వసియింప, నతండు దయాళు. డై । వాని. జోపక యుండి వత్స! తనదు 


తే. నియతి కెద మెచ్చి యీధర్మనిష్ట యెందు€। గలదె? యనుటయు మ్రైసె నాకాశవాణి; 
ధర్మపరు( డైన యత్తులాధారు6 డింత | యాడ? డిట్లాడ నే లని యద్దుతముగ. 224 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 751 


ప్రతిపదార్థం: వత్స!= కుమారా!; జాజలి= జాజలి అనేముని; చలనంబు లేక= కదలిక లేకుండా; తపోనిష్టన్‌= తపస్సుకు చెందిన 
పూనికతో; ఆసీనుండు+ఐ+ఉండన్‌= కూర్చొనిఉండగా; పిచ్చికలు= ఊరపిచ్చుకలు; తన్మస్తకంబునన్‌= అతడితలమీద; గూండు= 
పక్షిగృహం; కావించెన్‌= నిర్మించాయి; ఆ+మిథునము= ఆ పక్షులజంట; కారణముగన్‌= హేతువుగా; అండములు= (గ్రుడ్డు; 
కలిగి= సంభవించి; పిల్లలు+ఐ= శిశువులై; వర్తించి= ఉండి; ఎల్లెడకున్‌= అన్నిచోట్లకు; ఎరగొనన్‌= ఆహారం స్వీకరించటానికి; 
అరుగుచున్‌= పోతూ; మరలుచున్‌= తిరిగివస్తూ; అవియున్‌= ఆ పిచ్చుకలజంటయు; అవియు= వాని పిల్లలును; ఆగూ(టన్‌= 
ఆ గూడునందు; వసియింపన్‌= నివసిస్తూ ఉండగా; అత(డు= ఆ జాజలి; దయాళుండు+ఐ= దయగలవాడై; వానిన్‌= ఆ పక్షులను; 
చోపకఉండి= తరుమక ఉండి; తనదు= తనయొక్క; నియతికిన్‌= నియమానికి; ఎదన్‌= హృదయంలో; మెచ్చి= అభినందించి; 
ఈ ధర్మనిష్ట= ఈ ధర్మస్థితి; ఎందున్‌= ఎక్కడైనా; కలదె?= ఉన్నదా?; అనుటయున్‌= అనగానే; ఆకాశవాణి= గగనవాణి; 
ధర్మపరుండు+ఐన= ధర్మమునందు ఆసక్తుడైన; ఆ+తులాధారుండు= ఆ తులాధారుడనేవాడు; ఇంత ఆడండు= ఇంతగా 
మాట్లాడడు; ఇట్టు+ఆడన్‌+ఏల?= ఈ రీతిగా చెప్పటం ఎందుకు?; అని అద్భుతముగన్‌= అని ఆశ్చర్యకరంగా; మోసెన్‌= 
ధ్వనించింది. 

తాత్పర్యం: కుమారా! జాజలి అనే ముని కదలిక లేకుండా తపఃస్థితిలో ఆసీనుడై ఉన్నాడు. పిచ్చుకలు అతడి 
తలపై గూడు నిర్మించాయి. అందులో (గ్రుడ్లు కూడా పెట్టాయి. ఆ (గ్రుడ్లు పొదిగి పిల్లలయ్యాయి. పెద్ద పిచ్చుకలు, 

నీ ౧ ల ౧ ౧ (థ) 

వాటి పిల్లలూ కలిసి ఆహారం కొరకై అన్నిచోట్లకూ పోతూ వస్తూ ఆ గూటిలో నివసించసాగాయి. ఆ జాజలి దయతో 
ఆ పక్షులను తరిమివేయకుండా ఉండి తన నియమానికి తానే మెచ్చుకొని “ఇంతటి ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా?” 
అని అనుకొన్నాడు. అప్పుడు ఆకాశవాణి 'మహాధర్మాత్ముడైన తులాధారుడు ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడి 
ఎరుగడు. ఈ విధంగా నిన్ను నీవు గొప్పగా మెచ్చుకొంటూ మాట్లాడటం ఎందుకు?” అని అతడిని ఆక్షేపిస్తూ 
ఆశ్చర్యకరంగా ధ్వనించింది. 


వ. అట్లు మోసిన విని వెబి(గుపడి యత్తులాధారుం గాన వలయు నని తలంచినం 'దులాధారుండు 
వారాణసీపురంబున నున్నవా? డను వాక్యంబును నంబరంబున వీతెంచె; నమ్మునియును మత్సరభరితుC 
డగుచు నప్పురంబునకుం బోయి జనసంపూజ్య వాణిజ్యంబునం బ్రవర్తిల్లు నతనిం గాంచిన నతండు 


~~ 


సముచితసత్కారం బాచరించి యిట్లనియె. 225 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; మోసినన్‌= ధ్వనించగా; విని= ఆలకించి; వెణంగుపడి= ఆశ్చర్యమొంది; ఆ+తులాధారున్‌= 
ఆ తులాధారుడనే వాడిని; కానన్‌ వలయును+అని= చూడాలని; తలంచినన్‌= సంకల్పించగా; తులాధారుండు= తులాధారుడనే పేరుగల 
వైశ్యుడు; వారాణసీపురంబునన్‌= కాశీనగరంలో; ఉన్నవాండు= ఉన్నాడు; అను వాక్యంబునున్‌= అనేమాటకూడ; అంబరంబునన్‌= 
ఆకాశంలో; వీతెంచెన్‌= ఉదయించింది; ఆ+మునియును= ఆ జాజలి కూడా; మత్సరభరితుండు+అగుచున్‌= మచ్చరం గలవాడై; 
ఆ+పురంబునకున్‌= ఆ నగరానికి; పోయి= వెళ్ళి; జనసంపూజ్య వాణిజ్యంబునన్‌= ప్రజలచేత పూజించదగిన వ్యాపారకృత్యమునందు; 
ప్రవర్తిల్లు= వ్యవహరిస్తున్న; అతనిన్‌= ఆ తులాధారుడిని; కాంచినన్‌= చూడగా; అతండు= ఆ తులాధారుడు; సముచిత 
సత్కారంబు= తగిన మర్యాద; ఆచరించి= చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ ధ్వని విని జాజలి ఆశ్చర్యం పొందాడు. 'ఆ తులాధారుడిని చూడా లనుకొన్నాడు. ఇంతలో “అతడు 
కాశిలో ఉంటాడు” అనే వాక్యం ఆకాశంనుండి వినిపించింది. ఆ ముని మాత్సర్యంతో కూడినవాడై కాశికి పోయాడు. 
అక్కడ (ప్రజామాన్యమైన వ్యాపారంలో ఉన్న తులాధారుడిని చూచాడు. అంతట ఆ తులాధారు డతడికి తగిన 
సత్కారం చేసి ఇట్టా అన్నాడు. 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. 'పిచ్చికలు గూండు శిరమున. బెట్టి తారు€। బిల్లలును సుఖలీల వర్తిల్లుచుండ 

జిత్తవికృతి లే కెట్టులు సేయుదయ్య | తపము? సంభావనీయవర్తను(డ వీవు.” 226 
ప్రతిపదార్థం: పిచ్చికలు= ఊరబిచ్చికలు; శిరమునన్‌= తలపై; గూ(డుపెట్టి= గృహం కట్టి; తారున్‌= తామును; పిల్లలును= 
శిశువులును; సుఖలీలన్‌= హాయిగా; వర్తిల్లుచుండన్‌= (బ్రదుకుతుండగా; చిత్తవికృతి= మనోవికారము; లేక= కలుగకుండా; 
ఎట్టులు= ఎట్టా తపముచేయుదు+అయ్య!= తపస్సు చేస్తున్నావయ్యా!; ఈవు= నీవు; సంభావనీయవర్తను(డవు= గౌరవింపదగిన 
ప్రవర్తన కలవాడవు. 
తాత్పర్యం: “అయ్యా! పిచ్చికలు నీ తలమీద గూడు కట్టుకొని అక్కడ తామూ, తమ పిల్లలూ కలిసి హాయిగా 
జీవిస్తూఉండగా నీవు ఏ మాత్రం మనోవికారం లేకుండా ఎట్టా తపస్సు చేస్తున్నావు? నీ ప్రవర్తన చాలా 
గారవించదగింది.” 
వ. అనిన దదీయబోధంబునకు విససయంబందుచు విప్రోత్తముండు 'నీవు వణిగ్వర్తనంబున నుండ నెవ్విధం 

బగు ధర్మంబున నివ్విశేషంబు గలిగె?” ననవుడు నతం డతని కిట్లనియె. 227 
ప్రతిపదార్థం: అనినన్‌ = అని చెప్పగా; విప్రోత్తముండు= (బ్రాహ్మణ్రేష్టుడు; తదీయ బోధంబునకున్‌= అతడి జ్ఞానానికి; 
విస్మయంబు+అందుచున్‌= ఆశ్చర్యపడుతూ; నీవు వణిగ్వర్తనంబునన్‌= నీవు వ్యాపారవృత్తిలో; ఉండన్‌= ఉండగా; ఏ+విధంబు+అగు= 
ఏ విధమైన; ధర్మంబునన్‌= ధర్మంచేత; ఈ+విశేషము= ఈ త్రైకాలికజ్ఞాన విశేషం; కలిగెన్‌?= సంభవించింది?; అనవుడున్‌= 
అని అడుగగా; అతండు= ఆ తులాధారుడు; అతనికిన్‌= ఆ జాజలికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్పర్యం: తులాధారు డట్లా అనేసరికి (బ్రాహ్మణ శ్రేషుడైన జాజలి అతడి జ్ఞానానికి ఆశ్చర్యపడ్డాడు. సవ్ర 
వ్యాపారవృత్తిలో ఉన్నావుగదా! నీ కేవిధంగా ఇట్టాంటి జ్ఞానాతిశయం కలిగింది? అని (ప్రశ్నించాడు. అప్పుడు 
తులాధారు డతడితో ఇట్లా అన్నాడు: 


సీ. _“విలుచుట నమ్ముట నొలయదు వంచన | యర్హలాభంబున యనుభవింతు; 
సరి సిద్ద్వసిద్దులు; సమలోష్టకాంచన । మై యుండు మనసు; నిందాభినుతులు 
హింసయు నాత్మ ప్రశంసయు లేవు; భూ | తంబులయం దెల్ల దయ ఘటిల్లు; 
నభయదక్షిణ మగు నంచిత సత్య యా । గము సెల్లు; గోర భోగమును యశము; 


తే. నెవ్వరికి మేలు సేసిన నింత సేసి । నాడ ననుబుద్ది మమత యెన్నండు నాకు 
గలుగ దేమిట నేనియు వలపునొల్ల । మియును బుట్టదు; నిక్క మింతయు మహాత్మ! 228 


ప్రతిపదార్థం: మహాత్మ!= గొప్ప మనసు కలవాడా!; విలుచుటన్‌= కొనటంలోనూ; అమ్ముటన్‌= విక్రయంలోనూ; వంచన= మోసం; 
ఒలయదు= కలుగదు; అర్హలాభంబున= తగిన లాభాన్నే; అనుభవింతున్‌= అనుభవిస్తాను; సిద్ది+అసిద్దులు= లాభనష్టాలు; సరి= 
సమానం; మనసు= చిత్తం; సమలోష్టకాంచనము+ఐ= మట్టి పెళ్ళయందును, బంగారునందును సమభావంకలదై; ఉండున్‌= 
ఉంటుంది; నిందా+అభినుతులు= తెగడ్త, పొగడ్తలు; హింసయున్‌= బాధించుటయు; ఆత్మప్రశంసయున్‌= నన్ను నేను 
పొగడుకొనటం; లేవు= ఉన్నవి కావు; భూతంబులయందున్‌+ఎల్లన్‌= సమస్త ప్రాణులలోనూ; దయ= కరుణ; ఘటిల్లున్‌= కల్లును; 
అభయదక్షిణము+అగు= నిర్భయత్వమే దక్షిణగా గలిగినదైన; అంచితస త్యయాగము= మానితమైన సత్యమనే యాగం; చెల్లున్‌= 
ప్రవర్తిల్లుతుంది; భోగమును= సుఖమును; యశమున్‌= కీర్తిని; కోరన్‌= వాంఛించను; ఎవ్వరికిన్‌= ఎట్లాంటివారికి; మేలుచేసినన్‌= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 753 


ఉపకారం చేసినను; ఇంత సేసినా(డన్‌= నేను ఇంత ఉపకారం చేశాను; అను బుద్ది= అనే తలపు; మమత= మమకారం; ఎన్నండున్‌= 
ఎప్పుడును; నాకున్‌ కలుగదు= నాకు సంభవించదు; ఏమిటన్‌+ఏనియున్‌= దేనియందైనను; వలపున్‌= రాగమును; ఒల్లమియును= 
ద్వేషమును; పుట్టదు= కలుగదు; ఇంతయున్‌= ఇదంతా; నిక్కము= నిజము. 


తాత్పర్యం: “మహాత్మా! నేను వ్యాపారవృత్తిలో క్రయవిక్రయాలు చేసేటప్పుడు మోసముండదు. తగిన లాభాన్నే 
అనుభవిస్తాను కాని ఎక్కువ లాభాన్ని కోరను. లాభాలాభాల పట్ట సమభావం కలిగి ఉంటాను. నా చిత్తం మట్టిపెళ్ళను, 
బంగారాన్నీ సమంగానే చూస్తుంది. స్తుతినిందలు, హింసించటం, నన్ను నేను పొగడుకొనటం అనేవి నాకు లేవు. 
అన్ని ప్రాణులపట్టా దయగలిగి ఉంటాను. నేను పాటించే సత్యమనే యాగానికి అభయమే దక్షిణగా ఉంటుంది. 
(నేను సత్యప్రవర్తనతో ఉంటాను గాన నాకు భయంలేదు). మితిమీరిన సుఖాలనూ, కీర్తినీ కోరను. ఎవరికి ఎట్లాంటి 
ఉపకారం చేసినా సరే, ఇంత చేసినానన్న తలపు నాలో పుట్టదు. నాకు ఎప్పుడూ మమకారం లేదు. దేనిమీదగానీ 
నేను రాగద్వేషాలు కలిగిఉండను. నేను చెప్పినదంతా సత్యం. 


విశేషం: తులాధారుడు “నేను ఎవరికి ఉపకారం చేసినా, ఇంత చేశాను అని భావించను' అని జాజలికి చెప్పాడు. జాజలి పిచ్చుకలకు 
తాను చేసిన మేలును భావించుకొని తనను తాను ప్రశంసించుకొన్నాడు. తులాధారుడిలో ఆత్మప్రశంస లేదు. కాన వీరిరువురి 
ప్రవర్తనలో కల భేదం స్పష్టం. 
క. లోకం బెల్లను నేం జి । త్రాకారము గాగ జూతు; నట్లగుట మనం 

బేకార్యములం దగులదు । కోకనద దళాంబుబిందుగుణ మొనరంగన్‌. 229 


ప్రతిపదార్థం: నేన్‌= నేను; లోకంబు+ఎల్లను= సమస్తలోకాన్నీ; చిత్రాకారము+కాంగన్‌= చిత్రంలోని బొమ్మనువలె; చూతున్‌= 
చూస్తాను; అట్టు+అగుటన్‌= ఆ విధంగా చూడటంవలన; కోకన దదళ+అంబుబిందుగుణము= చెంగల్వ రేకుమీది నీటిబొట్టుయొక్క 
స్వభావం; ఒనరంగన్‌= కలుగగా; మనంబు= నా చిత్తం; ఏకార్యములన్‌= ఏ పనులలోనూ; తగులదు= సంలగ్నం కాదు. 


తాత్పర్యం: నేను ఈ లోకాన్నంతటినీ చిత్రంలోని బొమ్మను చూచినట్లే చూస్తాను. అందువలన నా మనస్సు 
కలువరేకును నీరంటనట్టే దేనినీ అంటుకొనకుండా నిస్ఫంగస్టితిలో ఉంటుంది”. 

వ. అనిన విని జాజలి తులాధారున కిట్లనియె. 230 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; జాజలి= జాజలిముని; తులాధారునకున్‌+ఇట్టు+అనియెన్‌= తులాధారుడితో 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: ఆ మాట విని తులాధారుడితో మళ్ళీ జాజలిమునీంద్రుడు ఈ రీతిగా చెప్పాడు. 


తే. *“తపములును యజ్ఞములు నీవు ధర్మములుగ । బలుకవైతివి యార్యసంభావనీయ 
పదములగు కర్మములలోన( బరిగణింప( । బడవొకో వేదశాస్ర్రతత్సరులచేత.' 231 


ప్రతిపదార్థం: నీవు= తులాధారుడవైన నీవు; తపములును= తపస్సులును; యజ్ఞములు= యాగకర్మలు; ధర్మములుగన్‌= 
ధర్మకార్యాలుగా; పలుకవైతివి= చెప్పవైతివి; వేదశాస్త్ర తత్సరులచేతన్‌= వేదములయందును, శాస్త్రముల యందును ఆసక్తులైన 
వారిచేత; ఆర్యసంభావనీయ పదములు+అగు= మహనీయులచే గౌరవింప దగిన స్థానములుగల; కర్మములలోనన్‌= కార్యాలలో; 
పరిగణింపన్‌+పడవు+ఒకో= (తపోయజ్ఞాలు) లెక్కించబడటం లేదా! 


754 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నీవు ఇప్పుడు పేర్కొన్న కర్మలలో తపస్సులు, యజ్ఞాలు ధర్మకార్యాలని చెప్పవైతివి. వేదాలలో, 
శాస్త్రాలలో నిష్టాతులైన పెద్దలు తపస్సు మొదలైన కార్యాలను ఆర్యులు గౌరవించే సత్కర్మలలో లెక్కిస్తున్నారు 
గదా! అట్టాంటప్పుడు నీ వెందుకు ఆ కార్యాలను పేర్కొనలేదు? 


చ. అనవుడు నాత. డిట్లను 'నహంకృతి యుక్తము గామసంశ్రితం 
బును నగునేని నట్టి తపమున్‌, ఫలకాంక్ష యొనర్జ్హు యజ్ఞమున్‌, 
ఘనతరలోభవృత్తి యను కాన్సున మెచ్చదు దేవకోటి; వా 
న నగు గతాగతంపు భ్రమణంబులు గీళ్ళులు గాక మేలులే? 232 


ప్రతిపదార్దం: అనవుడున్‌= అనగా; ఆతండు= తులాధారుడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు; అహంకృతియుక్తమున్‌= 
అహంకారంతో కూడింది; కామసం(శ్రితంబును= కోరికలకు నెలవైనదీ; అగున్‌+ఏనిన్‌= అయితే; అట్టి తపమున్‌= అట్లాంటి 
తపస్సున్ను; ఫలకాంక్ష= ఫలాపేక్షతో; ఒనర్చ్భు= చేసేటి; యజ్ఞమున్‌= యజ్ఞకర్మయును; దేవకోటి= దేవతాసమూహం; 
ఘనతరలో భవృత్తి= పెద్దదైన లోభవర్తనము; అను కాన్సున= అనేది కన్సించటంచేత; మెచ్చదు= అభినందించదు; వానన్‌= 
అట్టి తపోయజ్ఞాలవలన; అగు= సంభవించే; గత+ఆగతంపు భ్రమణంబులు= రాకపోకలతోకూడిన త్రిప్పటలు, కీళ్ళులుగాక= 
ఉప(ద్రవాలుగాక; మేలులే?= శుభాలా? 


తాత్పర్యం: జాజలి అట్టా అనగా తులాధారుడు ఇట్లా అన్నాడు: “అహంకారం, కోరిక- వీటితో కూడిన తపస్సు, 
ఫలంమీది కోరికతో చేసే యజ్ఞమూ (ప్రయోజనకారులు కావు. ఆ రెండింటిలోనూ పెద్ద లోభితనం కన్పిస్తుంది. 


అందువలన దేవతలు ఆ తపోయజ్ఞాలను మెచ్చరు. అంతేకాక వాటివలన ఇహలోక పరలోకాల మధ్య సాగే 
రాకపోకలకు చెందిన త్రిప్పటలు అపకారం కలిగిస్తాయే కాని మేలు కల్గించవు. 


ఆ. నిత్యతృప్తు( డైన సత్యయజ్ఞుని యెడ । దేవతలును నధిక తృప్తు లగుదు; 
రమరతృప్తివలన నవ్యయానందంబు । సంఘటిల్లు( జూవె సంయమీంద్ర! 233 


ప్రతిపదార్థం: సంయమి+ఇం(ద్ర!= మునీంద్రా!; నిత్యతృప్తుడు+ఐన= సదా తృప్తికలిగి ఉండునట్టి; సత్యయజ్ఞుని ఎడన్‌= సత్యమునే 
యజ్ఞంగా కలవాడిపట్ల; దేవతలును= సురలుకూడ; అధికతృప్తులు= మిక్కిలి తృప్తి పొందినవారు; అగుదురు= అవుతారు; 
అమరతృప్తివలనన్‌= దేవతలయొక్క తృప్తి కారణంగా; అవ్యయ+ఆనందంబు= తరుగు లేని ఆనందం; సంఘటిల్లున్‌+చూవె= 
కలుగుతుంది కదా! 


తాత్సర్యం: మునీంద్రా! ఎవడు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తి పొంది ఉంటాడో, 
అతడిపట్ల దేవతలుకూడా సంతృప్తి వహిస్తారు. దేవతాతృప్తివలన తిరుగులేని ఆనందం కలుగుతుంది”. 


తే. అనిన జాజలి 'యట్లేని ననఘ! నీవు । కర్మ ముడుగమి కెయ్యది కారణంబు? 
మాకు నెటి(గింపు' మనుటయు మహితబోధు(। డగు తులాధారు. డిట్లను నతనితోడ. 234 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; జాజలి= జాజలిముని; అనఘ!= పాపరహితుడా!; అట్టు+ఏనిన్‌= అట్లా ఐతే; స్‌ు 
కర్మము+ఉడుగమికిన్‌= స్‌ు కర్మను వదలకుండా ఉండటానికి; కారణంబు= హేతువు; ఏ+అది?= ఏది?; మాకున్‌+ఎటిగింపుము= 
మాకు తెలుపుము; అనుటయున్‌= అనేసరికి; మహితబోధుండు+అగు= శ్రేష్టమైన జ్ఞానంకలవాడైన; తులాధారుండు= తులాధారుడనే 
వైశ్యుడు; అతనితోడన్‌= ఆ జాజలితో; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 755 


తాత్సర్యం: తులాధారు డట్లా అనగానే జాజలి అతడితో “అనఘా! అట్టెతే నివు కర్మ వదలకుండా ఉండటానికి 
కారణమేమి? మాకు తెలియజెప్పుము” అని అన్నాడు. అప్పుడు శ్రేష్టజ్ఞాన సంపన్నుడైన తులాధారుడు అతడితో 
ఈ విధంగా చెప్పాడు. 
క. “ధర్మారాము(డు సంతత । ధర్మసఖుండునై యసంగతా నిష్ట మతిన్‌ 

నిర్మలు(డగు వానికి ని । ష్కర్మత్వానందసిద్ది గలుగు మునీంద్రా! 235 
ప్రతిపదార్థం: ముని+ఇం(ద్రా!= మౌనివర్యా!; ధర్మారాముండు= ధర్మంలో రమించేవాడు; సంతతధర్మ సఖుండున్‌+ఐ= సదా 
ధర్మంతో మై(త్రిచేసేవాడై; మతిన్‌= బుద్దిలో; అసంగతానిష్టన్‌= నిస్సంగత్వనిస్టచేత; నిర్మలుండు+అగువానికిన్‌= మాలిన్య 
రహితుడైనవాడికి; నిష్కర్మత్వ+ఆనందసిద్ధి= అకర్మణతవలన కలిగే ఆనందప్రాప్తి; కలుగున్‌= సంభవిస్తుంది. 
తాత్సర్యం: 'ముని'శ్రేష్టా! ఎవడు ధర్మంలో రమిస్తాడో, సదా ధర్మానికి మిత్రుడై ఉంటాడో, బుద్దిలో అసంగత్వాన్ని 
పాటిస్తాడో, అట్లా పాటించి నిర్మల హృదయు డవుతాడో, అట్టాంటివాడికి కర్మరహితత్వం వలన కలిగే ఆనందం 
తప్పక సిద్దిస్తుంది. 

డై — 
©. నగములెల్లం బుణ్యనగములు, నదులెల్ల(। బుణ్యనదులు వినుము భూసురాగ్ర 

గణ్య! యకలుషం బకర్ణమం బనంజాలు । నాత్మ తీర్థమెటు(గు నకలుషునకు. 236 
ప్రతిపదార్థం: భూసుర+అ గ్రగణ్య!= విఫప్రులలో మొదట లెక్కించదగినవాడా!; వినుము= ఆలకించుము; అకలుషంబు= కాలుష్యం 
లేని; అకరమంబు= బురద లేనిది; అనన్‌+చాలు= అనగలిగినట్టి; ఆత్మతీర్ణము= ఆత్మఅనే తీర్థాన్ని; ఎజుంగు= తెలిసికొన్న; 
అకలుషునకున్‌= పాపరహితుడికి; నగములు+ఎల్లన్‌= కొండలన్నీ; పుణ్యనగములు= పవిత్రమైన కొండలు; నదులు+ఎల్లన్‌= 
అన్ని ఏరులూ; పుణ్యనదులు= పవిత్రమైన ఏరులు. 
తాత్పర్యం: విప్రోత్తమా! వినుము. ఏ విధమైన కాలుష్యం, పంకం లేని 'ఆత్మ' అనే తీర్చాన్ని తెలిసికొన్న పవిత్రాత్ముడికి 
లోకంలో ఉన్న కొండలన్నీ పావనమైన కొండలే. నదులన్నీ పావనమైన నదులే. అతడు పవిత్రాత్ముడు కాబట్టిఅతడికి 
సర్వమూ పవి(త్రమే అవుతుంది. (అందుచేత పవి(త్రప్రదేశాలకై అతడు విశేషించి వెదకవలసిన పని లేదని భావం). 
క. కారణములవలన( గృత । ప్రారంభంబైన కర్మ మంచితగతికిం 

గారణమే కర్తవ్య । త్వారబ్ద క్రియలయట్టు లనఘచరిత్రా!' 237 


ప్రతిపదార్థం: అనఘచరిత్రా!= దోషరహితమైన వర్తనం కలవాడా!; కర్తవ్యత్వ+ఆరబ్ద క్రియల అట్టులు= ఇది చేయదగినది అన్న 
ఉద్దేశంతో ప్రారంభించిన కర్మలవలె; కారణములవలనన్‌= ఏవో కారణాలచేత; కృత ప్రారంభంబు+ఐన= ప్రారంభించబడిన; 
కర్మము= పని; అంచితగతికిన్‌= పూజితమైన స్థితికి; కారణమే?= నిమిత్తమా? (కాదనుట) 

తాత్సర్యం: పవిత్రచరిత్రా! “ఇది నావంతు కర్తవ్యం కాన నేనీపని చేసి తీరతాను" అన్న ఉద్దేశంతో చేసే కర్మ 
పూజ్యమైన గొప్పసిద్దికి హేతువు అవుతుంది. అంతేకాని ఏదో ప్రయోజనాన్ని కాంక్షించి, ఇతరకారణాలవలన చేసే 
పని ఆ విధమైన మహోన్నత గతికి కారణం ఎట్టా అవుతుంది?” (కాజాలదని భావం). 

వ. అని చెప్పి యంత నిలువక. 238 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక. 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తులాధారుడు ఆ రీతిగా చెప్పి, దానితో నిలువక మళ్ళీ ఇట్లా అన్నాడు: 


క. “విను మంచివారిచే నై। నను నితరుల చేతనేని నా యెజింగిన యీ 
యను వొప్పదొ మేలో యను । ననుమానము వాపుదమె మహాధర్మనిధీ! 239 


ప్రతిపదార్థం: మహాధర్మనిధీ!= గొప్ప ధర్మానికి తావలమైనవాడా!; విను= ఆలకించు; నా ఎటింగిన= నేను తెలిసికొన్న; ఈ+ 
అనువు= ఈ ధర్మపద్దతి; ఒప్పదా?= తగదో?; మేలో= తగినదో; అను అనుమానము= అనే సందేహం; మంచివారిచేన్‌+ఐనను= 
సజ్జనులచేతగానీ; ఇతరులచేతన్‌+ఏనిన్‌= పరులచేతగాని; పాపుదమె= తీర్చుకొందమా! 


తాత్పర్యం: “ధర్మాత్మా! వినుము. నాకు తెలిసిన ఈ ధర్మప్రకారం సరిఅయినదో కాదో అనే సందేహాన్ని సజ్జనుల 
ద్వారానైనా, లేక తదితరులచేత గానీ తీర్చుకొందామా! 


వ. అప్పని మనచేత నయ్యెడి; నీవు దండ్రివోలెం బెనిచిన మరగి నీతో నరుగుదెంచి నీశిరంబు చక్కటిచదలం 
జేరువం బొలయు నిప్పులు. గులం బిలిచి కరంబుల ధరియించి యుపలాలింపుమా! యనుటయు జాజలి 
వానిం బిలిచిన నవి దివిన నిలిచి యతనితో నిట్లనియె. 240 


ప్రతిపదార్థం: ఆ+పని= ఆ కార్యం; మనచేతన్‌= మనవలన; అయ్యెడిన్‌= కాగలదు; నీవు తండ్రి+పోలెన్‌= నీవు జనకుడివలె; 
పెనిచిన= పెంచిన; మరగి= అలవాటుపడి; నీతోన్‌+అరుగుదెంచి= నీతోకూడా వచ్చి; నీ శిరంబు చక్కటి చదలన్‌= నీ తలకు 
సూటిగా ఆకాశమునందు; చేరువన్‌= సమీపంబున; పొలయు= తిరుగుతున్న; -ఈ+పులుంగులన్‌= ఈ పిచ్చికలను; పిలిచి= 
ఆహ్వానించి; కరంబులన్‌= చేతులలో; ధరియించి= ఉంచుకొని; ఉపలాలింపుమా!= బుజ్జగించుమా!; అనుటయున్‌= అనగా; 
జాజలి= జాజలిముని; వానిన్‌= ఆ పక్షులను; పిలిచినన్‌= ఆహ్వానించగా; అవి= ఆ పక్షులు; దివిన్‌+అం= ఆకాశంలోనే; నిలిచి= 
నిలబడి; అతనితోన్‌= ఆ జాజలితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాయి. 


తాత్సర్యం: అట్టా సంశయం తొలగించుకొనే పని మనమే చేసికొనవచ్చును. నీవీ పిచ్చుకలను తం(డ్రివలె పెంచావు. 
నీతో అవి మచ్చిక పడి ఉన్నాయి. నీ తలమీద నేరుగా ఆకాశంలో సమీపం లోనే ఎగురుతూ ఉన్నాయి. వాటిని 
పిలిచి నీ చేతిపై ఉంచుకొని బుజ్జగించుము' అని చెప్పాడు. తులాధారు డట్లా అనగానే జాజలి ఆ పక్షులను 
పిలిచాడు. అవి అతడి చేతిమీదికి రాకుండానే ఆకాశంలోనే నిలబడి జాజలిని చూచి ఇట్టా అన్నాయి. 


చ. _“మునివర! ధర్మదేవత మమున్‌ బనుపన్‌ నిను నారయంగ వ 
చ్చిన భటసంఘ మేము; విను చెప్పెద మీసు గలంక పోరితం 
బను నివి మత్సరంబు గల యట్టిమనంబున( బుట్టు; హింస వీ 
నన జనియించు; సంయమిజనంబు విమత్సరమైన మేలగున్‌. 241 


ప్రతిపదార్థం: మునివర!= మునిశ్రేష్టా!; ఏము= మేము; ధర్మదేవత= ధర్మానికి అధిష్టానమైన దేవత; మమున్‌= మమ్ములను; 
పనుపన్‌= పంపగా; నినున్‌+ఆరయంగన్‌= నిన్ను పరీక్షించటానికి; వచ్చిన= ఏతెంచిన; భటసంఘము= సేవకవర్గం; చెప్పెదము= 
వచింతుము; విను= వినుము; మత్సరంబు+కలయట్టి= మాత్సర్యం గలిగినట్టి; మనంబునన్‌= చిత్తంలో; ఈసు= ఈర్ష్య; కలంక= 
మనఃక్షోభం; పోరితంబు+అనునివి= కలహం అనే ఇవి; పుట్టున్‌= కలుగుతాయి; వీనన= వీటినుండే; హింస= హింసించటం; 
జనియించున్‌= కలుగుతుంది; సంయమిజనంబు= మునిజనం; విమత్సరము+ఐనన్‌= మాత్సర్యం లేనిదైతే; మేలు+అగున్‌= 
శుభం కలుగుతుంది. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 757 


తాత్సర్యం: 'మునివర్యా! నిన్ను పరీక్షించటానికి ధర్మదేవత పంపిస్తే మేము వచ్చాము. మేము ఆ ధర్మదేవతకు 
చెందిన సేవకులం. ఇప్పుడు నీకు కలిగిన సంశయం తొలగేటట్లు విషయం చెపుతాము, వినుము. ఎవడి 
హృదయంలో మాత్సర్యదోషం ఉంటుందో, వాడిలో ఈర్ష్య, కలంక, కలహం అనే దుర్గుణాలు కలుగుతాయి. 
వీటివలననే హింస కూడా కలుగుతుంది. అందువలన మునివృత్తిలో ఉన్నవారు పూర్తిగా మాత్సర్యదోషాన్ని 
హృదయంనుండి తొలగించుకొంటేనే మేలు కలుగుతుంది. 


తే స్పర్ధ సద్దర్మమునకు నాశని సుధర్మ । నాశమున. జేసి నరుండు వినష్టభావ 

మొందు€ గావున సంస్పర్ద యుడుగవలయు । నిర్మలశ్రద్ద గైకొని నిపుణు. డనఘ! 242 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; స్పర్హ= పోటీ; సద్దర మునకున్‌= మంచి ధర్మానికి; నాశని= వినాశకారి; సుధర గనాశమునన్‌+చేసి= 
మంచి ధర్మం వినాశం పొందటంవలన; నరుండు= మానవుడు; వినష్టభావము= విశేషంగా నశించే భావాన్ని; ఒందున్‌= పొందుతాడు; 
కావునన్‌= అందువలన; నిపుణు(డు= నేర్పు కలవాడు; నిర్మల శ్రద్దన్‌= విమలమైన (శ్రద్దతో; కైకొని= స్వీకరించి; సంస్పర్దన్‌= పోటీని; 
ఉడుగన్‌ వలయున్‌= వర్ణించాలి. 
తాత్సర్యం: పాపరహితా! స్పర్ద అనే దుర్గుణం మంచిధర్మాన్ని నశింపజేస్తుంది. మంచిధర్మం నశిస్తే మనుజుడు 
పూర్తిగా వినాశానికి గురి అవుతాడు. అందువలన తెలివైన నేర్పరి నిర్మలమైన (శ్రద్దగలవాడై స్పర్ధ అనే దుర్గుణాన్ని 
వదలాలి. 
క శ్రద్ధ బుషితనయ! సాత్తికి । బోద్ధ వ్యావాప్తి శుభము బొనరించు మన 

శ్యుద్దిస్వరూప దాని బ్ర । బుద్దుడు వాటించుంజూవె పురుషాత్మికంగన్‌. 243 
ప్రతిపదార్థం: బుషితనయ!= మునికుమారా!; సాతికి= సత్వగుణం వలన కలిగిన; (శ్రద్ద= ఆసక్తి; _బోద్దవ్య+-అవాప్తిన్‌= 
తెలిసికొనదగిన దానిని పొందటంచేత; శుభమున్‌= మంగళమును; పొనరించు= కలిగించునట్టి; మనశళ్ళుద్ది స్వరూప= 
చిత్తనైర్మల్యస్వరూపమైనది; దానిన్‌= ఆ శ్రద్ధను; ప్రబుద్దుండు= తెలివైనవాడు (ఆత్మజ్ఞుడు); పురుషాత్మికంగన్‌= పురుషస్వ రూపిణిగా; 
పాటించున్‌+చూవె!= అనుసరించునుగదా! 
తాత్సర్యం: మునికుమారా! సత్త గుణంవలన జనించిన శ్రద్ధ మనం తెలిసికొనదగిన దానిని తెలియజేస్తుంది. 
తద్ద్వారా శుభం కలగజేస్తుంది. చిత్తశుద్దే (శద్దకు స్వరూపం. అందువలన తత్తజ్ఞుడు (శ్రద్దను పురుష స్వరూపిణిగా 
భావించి అనుసరిస్తాడు. 
నిశేషం: 1శ్రద్దావాన్‌ లభతే జ్ఞానమ్‌' అని గీత - శ్రద్దావంతుడు జ్ఞానం పొందుతాడని చెప్పింది. శాస్త్రమునందు గురువాక్యమునందు 
ఇది సత్యమనే బుద్దితో నిశ్చయానికి రావటమే శ్రద్ద. దానివలన ఆత్మతత్త్యం లభిస్తుందని శంకరులు వివేకచూడామణిలో 
వివరించారు. 

“శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్దా2నధారణా। 

సా శ్రద్దా కథితా సద్భిర్యయా న స్తూపలభ్యతే॥ ” (వివేకచూడామణి). 
క, అమరులు విమలశ్రద్దా । సమేతములు గాని తాపసత్వము. గ్రతుమ 

త్వము గైకొన రా సువిశే । షముగలిగిన మెత్తు రది ప్రశస్తం బనఘా! 244 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అమరులు= దేవతలు; విమల(శ్రద్దాసమేతములు కాని= నిర్మలమైన (శ్రద్దతో కూడని; 
తాపసత్వమున్‌= మునిత్వమును; క్రతుమత్త్యమున్‌= యాజకత్వమును; కైకొనరు= అంగీకరించరు; ఆ సువిశేషము= ఆ విశిష్టమైన 
శ్రద్ద; కలిగినన్‌= ఉంటే; మెత్తురు= అభినందిస్తారు; అది= ఆ శ్రద్ద; ప్రశస్తంబు= ఉత్తమం. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ జాజలీ! దేవతలు నిర్మలమైన (శ్రద్ద లేని తపసితనమునూ, యాజకత్యాన్నీ 
అంగీకరించరు. (శ్రద్దతో కూడి ఉంటే వాటిని వారు మెచ్చుకొని అంగీకరిస్తారు. కాబట్టి (శ్రద్ద అనేది చాలా ప్రశస్తమైన 


గుణం. 
క, విను మునివర! వాగ్య్భత్తియు । మనః ప్రవర్తనముం గాచు మహితశ్రద్ధా 

ధనసంపద; శ్రద్ద యనం । జనునది జీవాత్మ సుప్రసన్నత సుమ్మీ! 245 
ప్రతిపదార్థం: మునివర!= మునిశ్రేష్టా!; విను= వినుము; మహిత (్రద్ధాధనసంపద= పూజ్యమైన 'శ్రద్ద' అనే అర్థసంపత్తి; 
వాక్‌+వృత్తియున్‌= వాక్కుల యొక్క వ్యాపారమునూ; మనః(ప్రవర్తనమున్‌= చిత్త్రముయొక్క నడవడికనూ; కాచున్‌= కాపాడుతుంది; 
శ్రద్ద= శ్రద్ద; అనన్‌+చనునది= అనబడేది; జీవాత్మ సుప్రసన్నత సుమ్మీ!= (ప్రత్యగాత్మ యొక్క ప్రసన్నత్వమే సుమా! 
తాత్పర్యం: మునివర్యా! వినుము. మానితమైన 'శ్రద్ద' అనే ధనసంపద మన మాటలను, మనస్సును చెడుదారిలో 
పోనీకుండా కాపాడుతుంది. 1శ్రద్ద' అనేది జీవాత్మయొక్క మంచి ప్రసన్నతాగుణమే సుమా! 

తులాధారు(డు జాజలికిం చెప్పిన బ్రహ్మగీతలు (సం. 12-256-7) 

వ. అని మటియు నిట్లను 'బ్రహ్మగీత లను వాక్యంబు లాకర్ణింపుము. 246 
ప్రతిపదార్థం: అని= ఇట్టు చెప్పి; మజీయు= ఇంకను; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; (బ్రహ్మగీతలు+అను= (బ్రహ్మగీతలు 
అనబడే వాక్యంబులు= మాటలు; ఆకర్షింపుము= వినుము. 
తాత్సర్యం: ఆ పక్షులు ఆ విధంగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాయి. బ్రహ్మగీతలు అనే మాటలు వినుము.” 
క. యాగంబునందు శ్రద్దా । యోగముగల యశుచి శ్రద్ద యొనరని శుచి పు 

ణ్యాగమసంపద( దుల్యులు । గా గణుతించిరి నిరూపకత నమరవరుల్‌. 247 


ప్రతిపదార్థం: అమరవరుల్‌= దేవతా (శ్రేష్టులు; యాగంబునందున్‌= యజనకర్మ చేసేటప్పుడు; శ్రద్దాయోగముకల= (శ్రద్దాసమేతుడైన; 
అశుచి= శుచిలేనివాడు; (శ్రద్దఒనరని= (శ్రద్దలేని; శుచి= శుచిగలవాడు; పుణ్య+ఆగమసంపదన్‌= పుణ్యంయొక్క రాక అనే సంపద 
విషయంలో; నిరూపకతన్‌= నిరూపించటంలో; తుల్యులుగాన్‌= సమానులుగా; గణుతించిరి= లెక్కించారు. 
తాత్సర్యం: దేవతలు శుచిలేకున్నా యాగం చేసేటప్పుడు (శ్రద్ద గలవాడినీ, శుచి ఉండినా (శ్రద్దలేని వాడినీ పరిశీలించి 
నిరూపిస్తూ వీరిరువురికీ పుణ్యం సంపాదించటంలో సమానత్వమే ఉంటుందని నిర్ణయించారు. (శౌచంలేని దోషాన్ని 
శ్రద్ద తొలగిస్తుందని భావం). 
క. విను! మజుండు శ్రద్ద యతిపా । వని, యది గలవా(డు గౌరవశ్రేష్టుం; డా 

తని యన్నము భోజ్యతరం । బని నిర్దేశించె నెల్ల యమరులు వినంగన్‌. 248 
ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అజుండు= (బ్రహ్మ; (శ్రద్ద అతిపావని= (శ్రద్ద చాలా పవిత్రమైనది; అది కలవాండు= 
శ్రద్దావంతుడు; గౌరవశ్రేష్టుండు= గౌరవంచేత ఉత్కృష్టుడు; ఆతని అన్నము= అతడు పెట్టే భోజనం; భోజ్యతరంబు+అని= 
తినదగిన వాటిలో మేలైనదని; ఎల్లఅమరులు= దేవతలందరూ; వినంగన్‌= వింటూ ఉండగా; నిర్దేశించెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: వినుము. పూర్వం బ్రహ్మదేవుడు దేవతలందరూ వింటూ ఉండగా “శ్రద్ధ చాలా పవిత్రమైనది. శ్రద్ధగల 
మనుజుడు గౌరవంవలన ఉత్కృష్టు డవుతున్నాడు. అతడి అన్నం భుజించటానికి యుక్తతరమైనది” అని చెప్పాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 759 


ఉ. వారక వడ్డి కిచ్చి కుడువన్‌ వెరవారిన దానశీలు నె 
వ్వారికి. జేయు జూపక ధ్రువంబుగ లోభగుణంబ పట్టి ని 
స్ఫారత నుండు వేదవిదు సామ్యము. జేర్చి రమర్వులందు న 
వ్వారిజసూతి దాని యగువా€ డధికుం డనియెన్‌ హవిర్విధిన్‌. 249 


ప్రతిపదార్థం: అమర్వ్యులు= సురలు; వారక= ఉడుగక; వడ్డికిన్‌= వృద్దికి; ఇచ్చి= ఒసంగి; కుడువన్‌= అనుభవించటానికి; వెరవారిన= 
యుక్తిపరుడైన; దానశీలున్‌= దానంచేసే స్వభావంగలవాడిని; ఏ+వారికిన్‌= ఎవరికిన్ని; చేయున్‌+చూపక= హస్తం కూడా 
చూపకుండా; (ధ్రువంబుగన్‌= స్థిరంగా; లోభగుణంబు= పిసినితనం అనే గుణాన్నే; పట్టి= అవలంబించి; _ నిస్సారతన్‌= 
సారహీనతతో; ఉండు= మెలగునట్టి; వేదవిదు= వేదజ్ఞుడితో; సామ్యమున్‌+చేర్చిరి= పోలిక చెప్పారు; అందున్‌= వారిలో; 
ఆ+వారిజసూతి= ఆ (బ్రహ్మ; హవిర్విధిన్‌= యాగకర్మలో; దాని అగువాండు= దానం చేసేవాడు; అధికుండు= గొప్పవాడు; 
అనియెన్‌= అని చెప్పాడు. 
తాత్పర్యం: వడ్డీవ్యాపారం చేసి తాను అనుభవిస్తూ తగిన సమయంలో దానంకూడా చేసేవాడినీ, ఎవరికీ ఏమీ 
ఇవ్వకుండా లోభి అయిన వేదాభ్యాసపరుడినీ - సమానమని దేవతలు చేర్చి పలికారు. వారిద్దరిలోనూ యజ్ఞకర్మలో 
దానం చేసేవాడు శ్రేష్టుడని (బ్రహ్మదేవుడు చెప్పాడు. 
ఆ. దానగుణము శ్రద్ద లేనివానికి లేదు । గాన యివ్విధమున6 గమలభవుండు 

నిశ్చయించె; నీవు నిర్మలశ్రద్ధాభి । పూతమతివి గమ్ము పుణ్యచరిత! 250 
ప్రతిపదార్థం: పుణ్యచరిత!= పవిత్రమైన నడవడి కలవాడా!; శ్రద్దలేనివానికిన్‌= (శ్రద్దావిరహితుడికి; దానగుణము= దానంచేయాలనే 
స్వభావం; లేదు= ఉన్నదికాదు; కాన= కాబట్టి; కమలభవుండు= (బ్రహ్మ; -ఈ+విధమునన్‌= ఈరీతిగా; నిశ్చయించెన్‌= 
నిర్ణయించాడు; నీవు నిర్మల(శ్రద్దా+అభిపూతమతివి= నీవు విమలమైన (శ్రద్దచేత పవిత్రమైన బుద్దికలవాడవుగా; కమ్ము= అగుము. 
తాత్పర్యం: పావనమైన చరిత్రం కల ఓ జాజలీ! 'శ్రద్ద' అనే గుణం లేనివాడికి దానం చేయాలనే స్వభావం ఉండదు. 
అందువలననే బ్రహ్మదేవుడు 'దానం చేసేవాడే శ్రేష్టుడు” అని నిర్ణయించి చెప్పాడు. నీవు శ్రద్దయొక్క గొప్పతనాన్ని 
గుర్తించి నీబుద్దిని నిర్మలమైన (శ్రద్దతో పవిత్రంగా చేసికొమ్ము. 

ar) ధ = (©) 

ఆ. వినుము శ్రద్ద గలుగు మనుజుండు పాపంబు(। దొల6గ6 ద్రోవనేర్చు(; దోలు డిగ్గ 

నూడ్వ వెరవు గలుగు నురగంబు చాడ్చ్సున( । గాన మేలు శ్రద్దధాను( డగుట.” 251 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; (శ్రద్దకలుగు= (శ్రద్దకలిగినటువంటి; మనుజుండు= మానవుడు; తోలు= కుబుసం; 
డిగ్గన్‌+ ఊడ్వన్‌= తొలగించుకొనటానికి; వెరవుకలుగు= ఉపాయం గలిగినట్టి; ఉరగంబు చాడ్సునన్‌= పామువలె; పాపంబున్‌= 
పాపాన్ని; తొల(గన్‌+(త్రోవ నేర్చున్‌= తొలగేటట్టు త్రోసి వేయటానికి శక్తికలవాడవుతాడు; కాన= కాబట్టి; శ్రద్దధానుండు+అగుట= 
శ్రద్దగలవాడు కావటం; మేలు= శుభకరం. 

తాత్సర్యం: ఇంకను వినుము. అనాయాసంగా కుబుసాన్ని తొలగించుకొనే పామువలె (శ్రద్దావంతుడైన మానవుడు 
పాపమును తొలగించుకొంటాడు. అందువలన మానవుడు (శ్రద్దావంతుడు కావటం శుభప్రదం. 

వ. అని వెండియు. 252 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 

తాత్పర్యం: ఇట్లా చెప్పి మళ్ళీ (ఆ పక్షులు ఈ రీతిగా అన్నాయి.) 

ఆ. “మత్సరాది చిత్తమాలిన్యములు శ్రద్ద । గల మనంబునందు నిలువనేర' 

వనిన( దేటి యిట్టులనియె జాజలి తులా । ధారుతోడ నిభృతిం గౌరవేంద్ర! 253 

ప్రతిపదార్థం: కారవ+ఇంద్ర!= ధర్మరాజా! (శ్రద్దగల= (శ్రద్దకలిగినట్టి; మనంబునందున్‌= చిత్తంలో; మత్సర+ఆది చిత్త 
మాలిన్యములు= మాత్సర్యం మొదలైన మనోదోషాలు; నిలువన్‌ నేరవు= నిలబడజాలవు; అనినన్‌= అని చెప్పగా; తేటీ= తేరుకొని; 
జాజలి= జాజలిముని; నిభృతిన్‌= నిబ్బరంగా; తులాధారుతోడన్‌= తులాధారుడనే వ్యాపారితో; ఇట్టులు+ అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: 'ధర్మరాజా! (శ్రద్దగలవాడి మనస్సులో మత్సరం మొదలైన దోషాలు నిలబడలేవు, అని ఆ పిచ్చుకలు 
జాజలితో చెప్పాయి. అది విని జాజలి తేరుకొన్నాడు. తరువాత తులాధారుడిని చూచి సవినయంగా ఇట్టా అన్నాడు: 


క మునులవలనం దత్తం బే । వినకుండుటం జేసి యిట్టివిధము గలిగె నా 

కనఘా! నీ వాక్యంబుల । మనంబు దెలివొందె శాంతి మరగెద నింకన్‌.” 254 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; మునులవలనన్‌= తాపసులనుండి; ఏన్‌= నేను; తత్త్యంబు= తత్తార్థమును; 
వినకుండుటన్‌+చేసి= ఆలకించకపోవటంవలన; నాకున్‌= జాజలినైన నాకు; ఇట్టివిధము= ఈ రీతి; కలిగెన్‌= సంభవించింది; 
నీ వాక్యంబులన్‌= నీవు చెప్పిన మాటలచేత; మనంబు= చిత్తం; తెలివి+ఒందెన్‌= తెలివిపొందింది; ఇంకన్‌= ఇటుపైన; శాంతిన్‌= 
శమమును; మరగెదన్‌= అభ్యసిస్తాను. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ తులాధారా! పూర్వం నేను మునులవద్ద తత్తం వినలేదు. అందువలన నా 
కిట్టి “ఆత్మశ్లాఘాపరత్వం' అనే అవినయదోషం సంభవించింది. నీ ఉపదేశవచనాల వలన నా మనస్సు కిప్పుడు 
తెలివిగలిగింది. ఇక మీద నేను శాంతిమార్గంలో నడుస్తాను”. 


వ. అనిన నబినందించి తులాధారుండు. 255 
ప్రతిపదార్థం: అనినన్‌= జాజలి అట్టా అనగా; తులాధారుండు= తులాధారుడనే వైశ్యుడు; అభినందించి= మెచ్చి. 
తాత్సర్యం: జాజలి అట్టా అనేసరికి తులాధారుడు (పశ్చాత్తాపంతో కూడిన అతడి మాటలు విని) అతడిని 
అభినందించి - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. తన తన తెరువునం గర్మం । బనుష్టితం బైన మేల యనఘ! నివృత్తిం 

గని శ్రద్ధ గూర్చ(గా నే । రెనయంగా వలయు దాని యెడయం దతండున్‌. 256 


ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడా!; తన తన తెరువునన్‌= తనకు తనకు చెందిన మార్గంలో; కర్మంబు= పని; 
అనుష్టితంబు+ఐనన్‌= చేయబడితే; మేలు+అ= శుభమే; దాని ఎడ అందున్‌= ఆ కర్మ వ్యవహారంలో; అతండున్‌= ఆ 
కర్మానుష్టానపరుడు; నివృత్తిన్‌+కని= నివర్తనమును పొంది; (శ్రద్దన్‌+కూర్చ(గాన్‌= (శ్రద్ధను సంఘటించటానికి; నేర్పు= చాతుర్యం; 
ఎనయంగావలయున్‌= పొందాలి. 

తాత్సర్యం: పాపరహితుడా! మానవుడు తనకు విధ్యుక్తమైన ఏ కర్మకలదో, ఆ కర్మను చక్కగా అనుష్టించటం 
మేలు. మరియు అతడు ఆ కర్మపట్ల నివృత్తిని పొంది శ్రద్దతో కర్మసన్న్యాస పద్దతిని పాటించటానికి తగిన నేర్పుకూడా 

౧ = ఠా ఠా 

కలిగి ఉండాలి. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 761 


ఆ. _ అట్లకాక యని ప్రియంబుమై వీడ్కొని | జాజలియును జనియె రాజవర్య! 

యిహపరముల నెసకమెస(గ సౌఖ్యము తులా । ధారుండును సమున్నతత్వ మొంది. 257 
ప్రతిపదార్థం: రాజవర్య!= రాజ[శ్రేష్టా!; జాజలియును= జాజలిమునీంద్రుడును; అట్టకాక!= అట్లేఅగునుగాక!; అని పియంబుమైన్‌= 
అని ప్రీతితో; వీడ్కొని= పోయివస్తానని చెప్పి వదలి; చనియెన్‌= వెళ్ళాడు; తులాధారు(డును= తులాధారుడుకూడా; 
ఇహపరములన్‌= ఈ లోకంలోను, పరలోకంలోను; సౌఖ్యము= సుఖం; ఎసకమెసంగన్‌= అతిశయించగా; సమున్నతత్వము= 
గొప్పతనమును; ఒందెన్‌= పొందాడు. 

జ | మం ఒర é > 9, 
తాత్పర్యం: నృపశ్రేష్టుడవగు ఓ ధర్మరాజా! తులాధారు డట్లా చెప్పేసరికి జాజలి “అట్లే అగుగాక! అని చెప్పి 
ప్రీతితో వీడ్కోలు వడసి వెళ్ళిపోయాడు. తులాధారుడు సైతం ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖం 
పెంపొందగా మహోన్నతస్థితిని పొందాడు. 


క ఆ వణిజుండు ధర్మస్థితి। దేవతలును మెచ్చునట్లు దలియంగ బలికెన్‌ 
నీ వీ వాక్యము లన్నిట | భావం బలవటిచి కసటు వాపుము వత్సా! 258 

ప్రతిపదార్థం: వత్సా!= పుత్రా!; ఆ వణిజుండు= ఆ వర్తకుడు; దేవతలును= అమరులుకూడా; మెచ్చునట్టు= అభినందించేటట్టు; 
ధర్మస్థితి= ధర్మంయొక్క పద్దతిని; తెలియంగన్‌+పలికెన్‌= తెలిసేటట్టు చెప్పాడు; ఈ వాక్యములు+అన్నిటన్‌= తులాధారుడు 
వచించిన మాటలన్నిటిలోను; భావంబు= అభిప్రాయం; అలవటిచి= అలవడజేసి; నీవు కసటు= నీవు మాలిన్యమును; పాపుము= 
తొలగించు కొనుము. 

తాత్సర్యం: కుమారా! తులాధారుడు దేవతలు సైతం మెచ్చుకొనే విధంగా, ధర్మపద్దతిని గూర్చి స్పష్టంగా 
వివరించాడు. నీవు అతడు జెప్పిన మాటలన్నిటిలోనూ నీ భావాన్ని సమన్వయింపజేసి క్‌ హృదయంలోని మాలిన్యాన్ని 
తొలగించుకొము శః 


వ. అని చెప్పినం బ్రమదంబు నొంది. 259 
ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని వచించగా; ప్రమదంబు= సంతోషం; ఒంది= పొంది. 
తాత్సర్యం: అని భీష్ముడు చెప్పేసరికి సంతోషం పొంది (తరువాతి పద్యంతో అన్వయం). 
క _ సురసరిదాత్మజుతోం గురు । నరపాలోత్తముండు వినయనమ్రుం డగుచున్‌ 
'జిరమో కార్యసమీక్షయ । చిరమో వలయునది కరుణ. జెప్పు, మనవుడున్‌. 260 


ప్రతిపదార్దం: కురునరపాల+ఉత్తము(డు= ధర్మరాజు; వినయన(ముండు+అగుచున్‌= వినయంతో వంగి నమస్కరించేవాడై; 
సురసరిదాత్మజుతోన్‌= గంగానదీ పుత్రుడైన భీష్ముడితో; కార్యసమీక్ష= కార్యముయొక్క పరిశీలన; వలయునది= ఆవశ్యకమైనది; 
చిరమో= బహుకాలమో; అచిరమో= అల్పకాలమో; కరుణన్‌= కృపతో; చెప్పుము= వివరించుము; అనవుడున్‌= అనగా. 
తాత్సర్యం: కౌరవాధిపతి అగు ధర్మజుడు వినయంతో ప్రణమిల్లి భీష్ముడితో కార్యాలను సమీక్షించటంలో 
అవసరమైనది బహుదీర్హ సమయమా? లేక అత్యల్పసమయమా?' (చాలకాలం ఆలోచించి కార్యం నెరవేర్చవలెనా? 
లేక త్వరపడి నిర్ణయం చేయవలెనా?) దయచేసి ఈ సంగతి వివరించు'మని అడిగాడు. అట్లా అడిగేసరికి - 
(తరువాతి వచనంతో అన్వయం). 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అతం డతని కిట్లనియె: 261 
ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: భీష్ము డప్పుడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు: 
క. “త్వరితము సేయక కార్యము । చిరంతన విమర్శనముగ జేసి యొనర్వన్‌ 

ధరణీశ్వర! యోటువడండు । పురుషుండు; సిద్దియును వాని( బొందు దృఢముగన్‌. 262 
ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= రాజా! పురుషుండు= మనుజుడు; కార్యము= పని; త్వరితము చేయక= వేగిరం చేయక; 
చిరంతన విమర్శనముగన్‌ చేసి= చాలకాలం పరామర్శతో కూడినదిగా; ఒనర్బన్‌= చేస్తే; ఓటు పడండు= ఓడిపోడు; వానిన్‌= 
ఆ రీతిగా చేసేవాడిని; సిద్దియును= ఫల ప్రాప్తికూడా; దృఢముగన్‌= నిశ్చయంగా; పొందున్‌= చేరుతుంది. 
తాత్పర్యం: 'రాజా! పనిచేసేటప్పుడు త్వరపడరాదు. తొందరపడకుండా చక్కగా చాలాకాలం ఆలోచించి చేస్తే 
ఓటమి కలుగదు. అంతేకాక అట్లా చేసేవాడికి తప్పకుండా ఆ కార్యంలో విజయం కూడా సిద్దిస్తుంది. 


క తాలిమి లేని జనంబులు । మేలెటు(గక యట్టివాని మీందను జాడ్యం 
బాలస్యం బిది యని దో | షాలోచన మాచరింతు; రది మతి యగునే? 263 


ప్రతిపదార్థం: తాలిమి లేని= ఓర్పు లేని; జనంబులు= (ప్రజలు; మేలు+ ఎణు(గక= (శ్రేష్టమైనది తెలియక; అట్టివానిమీందను= 
ఆ విధంగా ఆలోచించి నిదానంగా పనులు చేసేవాడిపై; ఇది జాడ్యంబు= ఇది జడత్వం; ఆలస్యంబు+అని= అలసత్వం 
అని; దోష+ఆలోచనము= దొసగులను గూర్చిన చింతన; ఆచరింతురు= చేస్తారు; అది= అట్టా చేయటం; మతి అగునే?= 
తెలివి జొతుందా? 


తాత్పర్యం: ఏ మాత్రం సహనంలేనివారు మంచి ఏదో తెలియజాలరు. వారు చక్కగా ఆలోచించి కార్యాలు 
నిర్వర్తించేవాడిని చూచి “ఏడు జడుడు, అలసుడు” అని నిందిస్తారు. అది బుద్దిమంతుల లక్షణం కాదు”. 


వ. అని చెప్పి వెండియు నిట్లను 'నీవడిగిన యర్ధంబు మేధాతిథి యను మునిసుతుండు చిరకారి యనువాని 
వృత్తాంతంబు వినినం దెలియు; దానిం జెప్పెద. 264 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; వెండియున్‌= మరల; ఇట్లనున్‌= ఈ విధంగా అన్నాడు; నీవు+అడిగిన= నీవు ప్రశ్నించిన; 

అర్థంబు= విషయం; మేధాతిథిఅను మునిసుతుండు= మేధాతిథి అనబడే మునియొక్క పుత్రుడు; చిరకారి అనువాని= చిరకారి 

అనబడే వాడియొక్క; వృత్తాంతంబున్‌= చరిత్రను; వినినన్‌= ఆలకిస్తే; తెలియున్‌= తేటపడుతుంది; దానిన్‌= ఆ చరిత్రను; 

చెప్పెదన్‌= వివరిస్తాను. 

తాత్సర్యం: భీష్ము డారీతిగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు: “ఇప్పుడు నీ వడిగిన విషయం మేధాతిథి అనే తాపసుడి 

కుమారుడు 'చిరకారి” అనే వాడి చరిత్ర వింటే స్పష్టమవుతుంది. ఆ కథ వివరిస్తాను వినుము. 
చిరకారియను మునికువూరుని చరిత్ర (సం. 12-258-2) 


క. అతండు చిరకాల సువిచా । రితంబుగా.. జేసి యాచరించుం గురుభూ 
పతివర్య! యెద్దియును నది | గతముగ జిరకారి నామకంబున( బరంగున్‌. 265 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 763 


ప్రతిపదార్థం: కురుభూపతివర్య!= కౌరవరాజ(శ్రేష్టా!; అతండు= ఆ మేధాతిథి కుమారుడు; ఎద్దియును= ఏ పని ఐనను; చిరకాల 
సువిచారితంబుగాన్‌+చేసి= చాలాకాలం చక్కగా ఆలోచనతో కూడినదిగా కావించి; ఆచరించున్‌= అనుష్టించును; అది కతముగన్‌= 
అదికారణంగా; చిరకారినామకంబునన్‌= చిరకారి అనే పేరుతో; పరంగున్‌= ప్రవర్తిల్హుతాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ మేధాతిథిపుత్రుడు ఏ పనినీ తొందరపడి చేయడు. చక్కగా ఆలోచించి చాలాకాలం 
తర్వాత ఆ పని నెరవేరుస్తాడు. అందువలననే ప్రజ లతడిని 'చిరకారి” అని వ్యవహరించారు. 


సీ, విను మొక్కకారణంబున ముని పత్నిపై.। గోపించి చంప నక్కొడుకుం బనిచి 
యెటయేని వెడలి పోవుటయును, బనులెల్లం । జిరవిచారముతోడ( జేయు. గాన 
యచ్చిరకారి యిట్లని విచారించె “జ । నకు పంపుసేంత మానంగరాదు, 
తల్లి. జంపుటయును తగదు; తండ్రి తలంపు । దప్పింతు( గాకని తలంతునేనిం 


తే.  గల్మషంబండ్రు దాని సత్మర్మవిదులు; । మాత్యరక్ష గర్తవ్య మెమ్మాడ్కినైన; 
బుత్ర భావ మస్వాతంత్ర్యమునకు నెలవు; । పాప మడంగింప నెవ్వల నోపు నొక్కొ! 266 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ముని= మేధాతిథిఅనే మౌని; ఒక్కకారణంబునన్‌= ఏదో ఒక కారణం చేత; పత్ని పైన్‌= 
భార్యమీద; కోపించి= కోపపడి; చంపన్‌= (ఆమెను) చంపటానికై; ఆ+కొడుకున్‌= ఆ కుమారుడిని; పనిచి= నియోగించి; ఎటఏనిన్‌= 
ఎచ్చటికో; వెడలిపోవుటయున్‌= బయలుదేరి పోగా; ఆ+చిరకారి= ఆ చిరకారి అనేవాడు; పనులు+ఎల్లన్‌= కార్యాలన్నీ; 
చిరవిచారముతోడన్‌= దీర్హకాలపుటాలోచనతోగూడ; చేయున్‌+కాన= చేస్తాడు కాబట్టి; ఇట్టు+అని= ఈ రీతిగా; విచారించెన్‌= 
చింతించాడు; జనకుపంపుసేంత= తండ్రి ఆదేశాన్ని నిర్వర్తించటం; మానంగన్‌ రాదు= నిలుపతగదు; తల్లిన్‌= అమ్మను; 
చంపుటయును= హతమార్చుటకూడా; తగదు= ఉచితంకాదు; తండ్రి తలంపు= జనకుడి సంకల్పాన్ని; తప్పింతున్‌+కాక+అని= 
తొలగింతునుగాక అని; తలంతునేనిన్‌= భావించెదనేని; దానిన్‌= అట్టు చేయటాన్ని; సత్కర్మవిదులు= మంచికార్యాలను గురించి 
తెలిసిన పెద్దలు; కల్మషంబు+అండ్రు= పాప మంటారు; ఏ+మాడ్కిన్‌+ఐనన్‌= ఏ రీతిగా నైనా; మాత్చరక్ష= తల్లిని కాపాడటం; 
కర్తవ్యం= చేయదగినది; పుత్రభావము= పుత్రత్వం; అస్వాతంత్ర్యమునకున్‌= స్వతంత్రత లేమికి; నెలవు= ఆశ్రయం; పాపము= 
ఈ కల్మషమును; అడంగింపన్‌= నశింపజేయుటకు; ఏ+వలను= ఏ ఉపాయం; ఓపును+ఒక్కొ!= సమర్థమైన దొకో! 


తాత్సర్యం: ధర్మజా! వినుము. మేధాతిథి ఏదో ఒక కారణాన భార్యపై కోపించాడు. కొడుకును పిలిచి ఆమెను 
చంపుమని ఆదేశించి వెంటనే అత డెక్కడికో వెళ్ళిపోయాడు. మునికుమారుడైన చిరకారి తాను చేసే పనులన్నీ 
చాలాసేపు ఆలోచించి చేసే లక్షణం కలవాడు. అందువలన అత డిట్టా ఆలోచించాడు; 'మాతండ్రి ఆజ్ఞను 
పాటించకుండా ఉండటానికి వీలుగాదు. అట్టని తల్లిని చంపటం కూడా యుక్తం కాదు. తండ్రియొక్క ఆలోచన 
తప్పించటానికి ప్రయత్నిద్దా మనుకొంటే సత్కర్మవేత్తలైన పెద్దలు అట్లా చేయటం పాపమంటారు. తల్లినెట్టాగైనా 
కాపాడాలి. ఏ విధంగా చూచినా తల్లిదండ్రులమధ్య ఈ 'పుత్రత్వం' అనేది స్వేచ్చలేనిదిగా ఉన్నది. ఈ పాపాన్ని 
తొలగించజాలినది ఏదైనా ఉపాయమున్నదా? 


క. జననీ వధంబు సేసిన | ననుమానమె నరక మగుట యని యుడిగితి. బో, 
జనకావమాన మొనరిం । చిన వానికి నరకమున వసింపంగ వలదే. 267 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జననీవధంబున్‌= మాతృహత్యను; చేసినన్‌= చేస్తే; నరకము+అగుట= నరకలోకప్రాప్తి అనుమానమె? అని= 
సందేహమా? అని; ఉడిగితిన్‌పో= వర్దించితినిపో; జనక+అవమానము= తండ్రియొక్క తిరస్కారమును; ఒనరించినవానికిన్‌= 
చేసినవాడికి; నరకమునన్‌= నరకలోకమునందు; వసింప(గ వలదే?= నివసించవలసిరాదా? 
తాత్సర్యం: తల్లిని చంపితే నరకం వస్తుందని భావించి మాత్పహత్యను వర్ణిస్తాననుకో, అప్పుడు పి(త్రాజ్ఞ ధిక్కరించిన 
దోషం రాదా? ఆ దోషం వలన నరకప్రాప్తి తప్పుతుందా? 
తే. తల్లి ధాత్రిక బీజంబు తండ్రి వెట్టు । వంశధరణార్థముగ; నిది వారి భంగి; 

యేను బొత్తులవాండ; నయ్యిరువురకును । వీరలం దిప్పు డెవ్వరి విడుచువా(డ?' 268 


ప్రతిపదార్థం: వంశధరణ+అర్థముగన్‌= వంశాన్ని నిలపటానికి; తల్లి; ధాత్రిక= నేల; తండ్రి= జనకుడు; బీజంబుపెట్టున్‌= విత్తనం 
నాటుతాడు; ఇది= ఈ రీతిగా చేయటం; వారి భంగి= జననీజనకుల పద్దతి; ఏను= నేను; ఆ+ఇరువురకును= ఆ ఇద్దరికీ; 
పొత్తులవాండన్‌= ఉమ్మడిగా సంబంధించినవాడను; వీరలందున్‌= వీరిరువురిలో; ఇప్పుడు= ఈ సమయంలో; ఎవ్వరిన్‌= ఎవరిని; 
విడుచువా(డన్‌?= వదలగలను? 


తాత్సర్యం: వంశము నిల్పటానికి గాను తల్లి నేలకాగా, తండ్రి అందులో బీజావాపం చేస్తాడు. ఇది వారి పద్ధతి. 
నేను తల్లి దండ్రులిద్దరికీ సంబంధించినవాడను. ఈ క్లిష్టపరిస్థితిలో ఈ ఇరువురిలో నే నిప్పు డెవరిని వదలిపెట్టగలను?” 


విశేషం: ధాత్రిక అనే పాఠానికి 'భస్రిక అనే పాఠాంతరం ఉన్నది. 'ధాత్రిక' పాఠమే సమంజసం. 

వ. అని విచారించి తలంచుకొని. 269 
ప్రతిపదార్థం: అని విచారించి= అని చింతించి; తలంచుకొని= భావించుకొని. 

తాత్సర్యం: చిరకారి ఈ రీతిగా చింతించి తలచుకొన్నవాడై - (తరువాతి పద్యంతో అన్వయం). 


క “జనకు(డ యేనై జన్మిం | చినవాండను; జనకు పంపు సేసిన బాయుం 

దనయుని పాపము లనియును । వినియుండుదు(ః దల(పు లింక వేయును నేలా? 270 
ప్రతిపదార్థం: జనకుండు+అ = తండ్రియే; ఏనై= నేనై; జన్మించిన వాండను= పుట్టినవాడను; తనయుని పాపములు= కుమారుడి 
పాపాలు; జనకుని పంపు= తండ్రి ఆజ్ఞను; చేసినన్‌= నెరవేరిస్తే, పాయున్‌= తొలగుతాయి; అనియును= అనికూడా; 
వినియుండుదున్‌= ఆలకించిఉన్నాను; ఇంకన్‌= ఇకపై; తలపు(లు= సంకల్పాలు; వేయునున్‌+ఏలా?= వేయి ఎందుకు? 
తాత్పర్యం: తండ్రియే నేనై పుట్టాను. జనకుడి ఆజ్ఞ నెరవేరిస్తే కుమారుడి పాపాలన్నీ నశిస్తాయని కూడా విని 
ఉన్నాను. ఇంక లేనిపోని వేయి ఊహలు ఎందుకు? 


విశేషం: “ఆత్మా వై పుత్రనామాసి” అనేశ్రుతి ననుసరించి తండ్రియే కుమారుడై జన్మిస్తాడని (గ్రహించాలి. 


క జనకు(డు దపమును ధర్మం । బును విద్యయు( బరమదైవమును గావున నా 
తనికి( బ్రియంబగు పని సే । సిన దేవత లెల్ల( బ్రీతి( జెందుట గల్లున్‌. 271 


ప్రతిపదార్థం: జనకుండు= తండ్రి; తపమును= తపస్సున్నూ; ధర్మంబును= శా(స్రోక్ర ధర్మమున్నూ; విద్యయున్‌= చదువున్నూ; 
పరమదైవమును= శ్రేష్టమైన దైవమున్నూ; కావునన్‌= కాబట్టి; ఆతనికిన్‌= తండ్రికి; ప్రియంబు+అగు= ప్రీతిపా(త్రమైన; పని= 
కార్యం; చేసినన్‌= చేస్తే; దేవతలు+ఎల్లన్‌= దేవతలందరూ; (పీతిన్‌+చెందుట= సంతోషపడటం; కల్లున్‌= జౌతుంది. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 765 


తాత్సర్యం: తపస్సు, ధర్మం, విద్య, శ్రేష్టమైన దైవం - ఇవన్నీ తండ్రియే. అందువలన తండ్రికి ప్రీతి గలిగించే 
పని నెరవేరిస్తే దేవతలందరూ (పీతి పొందుతారు”. 
వ. అని వితర్మించియు( దల్లి తెజింగు6 దలంచి. 272 


ప్రతిపదార్థం: అని వితర్కించియున్‌= అని విశేషంగా ఆలోచించికూడా; తల్లి తెజంగున్‌= మాతృస్థితిని; తలంచి= చింతించి. 


తాత్పర్యం: -ఈ విధంగా తండ్రిని గూర్చి విశేషంగా చిరకారి విచారించాడు. తదుపరి తల్లియొక్క స్థితిని గూర్చి 
ఆలోచించి (మళ్ళీ ఇట్లా అనుకొన్నాడు) - (తరువాతి పద్యంతో అన్వయం). 


చ. *'కరచరణాది సంఘటితకాయము సంజననంబు వహిష్ల 

ట్లరణికి బోలె దల్లి దెసనైనది గాదొకొ! యట్లుంగాక దు 

ర్థరమగు గర్భఖేదమును బట్టికినై నిజదేహచింతపై 

భర మొకయింతలేక పడుపాటులు నక్కట! యెక్కు డింతకున్‌. 273 
ప్రతిపదార్థం: వహ్నిపుట్టు= అగ్నియొక్క పుట్టుక; అరణికిన్‌+పోలెన్‌= (త్రచ్చుటచేత నిప్పును గలిగించే కొయ్యకువలె; కరచరణాది 
సంఘటితకాయము సంజననంబు= చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలతో కూడిన శరీరం యొక్క పుట్టుక; తల్లిదెసన్‌= 
జననియందు; ఐనది కాదొకొ!= జరిగినది కాదా!; అట్టున్‌కాక= అట్టు కావటమే కాక; దుర్భరము+అగు= భరించరాని; గర్భ 
ఖేదమును= పురిటి నొప్పుల వలన కలిగే బాధ; నిజదేహచింతపైన్‌= తన శరీరానికి చెందిన విచారంమీద; ఒక ఇంత= ఇసుమంత 
కూడా; భరములేక= బరువులేక; పట్టికినై= బిడ్డకొరకై; పడుపాటులున్‌= పడే కష్టాలు కూడ; ఇంతకున్‌= స్వశరీరచింత కంటె; 
ఎక్కుడు= ఎక్కువ; అక్కట!= అయ్యో! 
తాత్సర్యం: అగ్ని అరణిని మథించటం వలన అందులో పుట్టుతుంది. అట్లాగే చేతులు, కాళ్ళు మొదలైన అంగాలతో 
కూడిన ఈ శరీరం తల్లినుండే జనిస్తుంది. అంతేకాదు సహించశక్యంకాని గర్భధారణ క్లేశం, తన శరీరంయొక్క 
బాగోగులు చూచుకొనకుండ బిడ్డకై పడే పలు కష్టాలు అయ్యో! తల్లికే ఎంతో ఎక్కువగా ఉంటాయి. 


ఆ. వచ్చిపోయి చూచువాండు గా కిడుమల(। బడునె తల్లిపోలెం బట్టితోడం 
దండ్రి చెప్పు నిట్లు ధర్మశాస్త్రంబులు । నంబ గౌరవమున నధిక యగుట. 274 


ప్రతిపదార్థం: తండ్రి= జనకుడు; వచ్చిపోయి చూచువా(డుకాక= వస్తూ పోతూ చూస్తూఉండే వాడేకాక; పట్టితోడన్‌= బిడ్డతో; 
తల్లిపోలెన్‌= జననివలె; ఇడుమలన్‌+పడునె?= కష్టాలు పడుతాడా?; ధర్మశాస్త్రంబులున్‌= ధర్మశాస్త్రాలు కూడా; అంబ= తల్లి; 
గౌరవమునన్‌= గురుత్వమునందు; అధిక అగుటన్‌= (తండ్రికంటె) గొప్పది కావటాన్ని; ఇట్టు= ఇదే రీతిగా; చెప్పున్‌= చెప్పుతున్నవి. 
తాత్సర్యం: తండ్రి బిడ్డవద్దకు రాకపోకలు సాగిస్తూ చూస్తూ ఉంటాడు. అంతేకాని తల్లివలె బిడ్డవిషయాన్ని గాఢంగా 
పట్టించుకొని బాధపడడు. ధర్మశాస్త్రాలు కూడా తండ్రికంటె తల్లి గౌరవంలో గొప్పది అని ఇట్లాగే చెప్పుతున్నాయి. 


విశేషం: “ఉపాధ్యాయాన్‌ దశాచార్యః | ఆచార్యాణాం శతం పితా । 
సహస్రం తు సిత్తూన్‌ మాతా । గారనే ణాతిరిచ్యతే ॥ 


అని మన్వాది ధర్మశా(స్తాలు చెప్పుతున్నాయి. అంటే పదిమంది ఉపాధ్యాయులకంటె ఒక ఆచార్యుడు, నూరుమంది ఆచార్యులకంటె 
ఒక తండ్రి, వెయ్యిమంది తండ్రులకంటె ఒక తల్లి గౌరవంలో గొప్పవారుగా ఉన్నారని భావం. అందుకే వేదంకూడా “మాతృదేవో 
భవి అని తల్లినే మొదటి దైవంగా భావించుమని బోధించింది. 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. బాలు డైన గొడుకు ప్రాధు( డైనను వృద్దు(। దైన నొక్క విధమ యర్మిలియును 

నరయు భరము. దల్లి కా పదార్థంబు జ । గంబు కలిమికెల్లం గారణంబు. 275 
ప్రతిపదార్థం: కొడుకు= పుత్రుడు; బాలు(డైనన్‌= పిల్లవాడైనా; ప్రాఢుండు+ఐనను= యుక్తవయస్సు కలవాడైనా; వృద్దు(డు+ఐనన్‌= 
ముసలివాడైనా; అర్మిలియును= ప్రమయు; అరయు భరము= కాపాడే బాధ్యత; తల్లికిన్‌= జననికి; ఒక్క విధము+అ= ఒకేరీతిగా 
ఉంటుంది; ఆ పదార్థంబు= తల్లి” అనే ఆ వస్తువు; జగంబు కలిమికిన్‌+ఎల్లన్‌= సర్వ (ప్రపంచపుటునికికీ; కారణంబు= నిమిత్తం. 
తాత్పర్యం: కన్నకొడుకు చిన్న వయస్సులోఉన్నా, యుక్తవయస్సు కలవాడైనా; వృద్దుడైనా తల్లికి వాడిమీద (ప్రేమ, 
అతడిని రక్షించే బాధ్యత ఒకేరీతిగా ఉంటాయి. 'తల్లి' అనే వస్తువే ఈ లోకానికంతటికీ మూలకారణం. 


ఆ. క్షుద్ర జంతువులకు గురులకు నెమ్మెయి€ । దలంప నొక్కరూప తల్లి వలయు 
నూఅండిల్లం గలదె యొండుసోటుల సువ । స్తువు నివాసమైన చోట గాక! 276 


ప్రతిపదార్థం: క్షుద్రజంతువులకున్‌= నీచ జంతువులకూ; గురులకున్‌= పెద్దవారికీ; ఏ+మెయిన్‌= ఏ రీతిగానైనా; తలయన్‌= 
ఆలోచించగా; తల్లి= మాత; ఒక్కరూప వలయున్‌= ఒకే విధంగా అవసరమై ఉన్నది; సువస్తువు= మంచి వస్తువు; నివాసము+ఐన= 
నివసించెడి; చోటన్‌+కాక= (ప్రదేశంలో కాక; ఒండుచోటులన్‌= వేరే చోట్ల; ఊజండిల్లన్‌+కలదె?= ఉపశమించటానికున్నదా? 
తాత్సర్యం: నీచ ప్రాణులకైనా, ఉత్తమప్రాణులకైనా ఏ రీతిగా ఆలోచించి చూచినా తల్లి ఒకే రీతిగా అవసరమై ఉన్నది. 
తల్లివంటి సత్సదార్థం ఉన్నచోట సుఖంగా ఉండగలంగాని, అది లేనిచోట ఉపశాంతితో జీవించటం సాధ్యమా? 


క. అప్పుడ యసమర్దుం డగు । నప్పుడ దుఃఖియగు శూన్యమై తోంచు జగం 

బప్పుడ మాతృవియోగం । బెప్పుడు వాటిలై నపుడ యెంతయు( దూలున్‌. 277 
ప్రతిపదార్థం: మాతృవియోగంబు= తల్లితో ఎడబాటు; ఎప్పుడు= ఏ కాలంలో; పాటిల్లైన్‌= కల్గెనో; అప్పుడు+అ= అప్పుడే; 
అసమర్భుండు+అగున్‌= శక్తిలేనివాడౌతాడు; అప్పుడు+అ= ఆ కాలంలో; దుఃఖి+అగున్‌= దుఃఖం పొందినవాడౌతాడు; అప్పుడు+అ= 
అప్పుడే; జగంబు= లోకం; శూన్యము+ఐ= లేనిదై; తోయయన్‌= భావనకు వస్తుంది; అపుడు+అ= అప్పుడే; ఎంతయున్‌= మిక్కిలిగా; 
తూలున్‌= చలించిపోతుంది. 
తాత్సర్యం: ఎవడికి తల్లితో ఎప్పుడు వియోగం కలుగుతుందో, వాడు అప్పుడే అన్ని విధాలా అశక్తు డవుతాడు. 
అప్పుడే దుఃఖితు డవుతాడు. అతడికి లోకమంతా శూన్యమై తోస్తుంది. అప్పుడు వాడు చలించిపోతాడు. 


క. కలవాండు లేనివాండు స । బలు€ డబలుండు మూధబుద్ది ప్రాఢుం డనంగా 
వల; దెవ్వరికైన జనని | కలిమియ యత్యంతసౌఖ్యకరమై యుండున్‌. 278 


ప్రతిపదార్థం: కలవాండు= సంపన్నుడు; లేనివాండు= పేదవాడు; సబలుండు= బలవంతుడు; అబలుండు= బలహీనుడు; 
మూఢబుద్ది= తెలివిలేనివాడు; ప్రాఢుండు= బుద్దిమంతుడు; అనంాన్‌ వలదు= అని చెప్పవద్దు; ఎవ్వరికైనన్‌= ఎట్టివారికైనాసరే; 
జనని కలిమియ= తల్లి ఉండటమే; సౌఖ్యకరము+ఐ= సుఖము కలిగించేదై; ఉండున్‌= ఉంటుంది. 


తాత్సర్యం: వాడు ధనికుడు కావచ్చును, లేక పేదవాడు కావచ్చును. బలవంతుడు కావచ్చును, లేదా బలహీనుడు 
కావచ్చును. మూర్చుడు కావచ్చును, లేదా బుద్దిమంతుడు కావచ్చును. వాడూ వీడూ అనవలసిన పని లేదు. ఎవడికైనా 
తల్లి జీవించి ఉండటమే సుఖహేతువై ఉంటుంది. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 767 


తే. ఇట్టి జనని వధించుట యెల్లభంగి । నధికపాప పయోరాశియందు ముంచు; 
దీని నెటు(గండె పసులవా€ డైన? వధకు । నేల తెంపు వాటిలుq@ జేతు లెట్టులాడు?' 279 
ప్రతిపదార్థం: ఇట్టి జననిన్‌= ఇట్టాంటి తల్లిని; వధించుట= చంపటం; ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; అధికపాప పయోరాశి అందున్‌= 
గొప్ప 'పాపి మనే సాగరంలో; ముంచున్‌= ముంచివేస్తుంది; పసులవాండు+ఐన= పశువులు మేపుకొనేవాడైనా; దీనిన్‌= ఈ 
విషయాన్ని; ఎణు(గండు+ఎ?= తెలియడా?; వధకున్‌= తల్లిని చంపటానికి; తెంపు= సాహసం; ఏల పాటిలున్‌= ఎట్టా 
సంభవిస్తుంది?; చేతులు= కరములు; ఎట్టులు+ఆడున్‌?= ఎట్టా పనిచేస్తాయి? 
తాత్పర్యం: ఇట్టాంటి పూజ్యురాలైన తల్లిని వధించటం అన్ని రీతులా మహాపాపమనే సముద్రంలో ముంచివేస్తుంది. 
ఈ సంగతి పసులకాపరికి కూడా తెలిసిందే. తల్లిని చంపటానికి సాహస మెట్లా కల్గుతుంది? చేతు లెట్లా 
ఆడుతాయి?” 
వ. అని యిట్లు పెక్కు భంగుల నూహించుచు( జిరకారి యగుట నతండు శీఘ్రుకారి గాక యుండం 
దడవెంతయేనియుం గలిగె నంతకుం దదీయ జనకుండు. 280 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ రీతిగా; అతండు= ఆ మునికుమారుడు; పెక్కుభంగులన్‌= అనేక విధాల; ఊహించుచున్‌= 
తర్కిస్తూ; చిరకారి అగుటన్‌= 'చిరకారి' (ఆలసించి చేసేవాడు) కావటంచేత; శీఘ్రుకారి కాకఉండన్‌= తొందరపడి పనిచేసేవాడు 
కాకుండా ఉండగా; ఎంతఏనియున్‌= ఎంతో; తడవు= ఆలస్యం; కలిగెన్‌= అయింది; అంతకున్‌= ఆ సమయానికి; తదీయ 
జనకుండు= అతడి తండ్రి. 

తాత్పర్యం: చిరకారి ఈ రీతిగా అనేక విధాల ఆలోచిస్తూ ఉండిపోయాడు. సహజంగా అతడు బహుకాలం చింతించి 
పనిచేసేవాడు కావటం వలన తొందరపడలేదు. ఇట్టా చాలా సమయం జరిగిపోయింది. అప్పటికి అతడి తండ్రి 
మేధాతిథి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క _ వెడపనికి నాలి. జంపం । గొడుకు. బనిచి వచ్చినాండ గ్రూరత్వమునం 
గడవంబడునొకొ పని? యని । కడువెస( జనుదెంచె నశ్రుకణములు దొర6గన్‌. 281 


ప్రతిపదార్థం: క్రూరత్వమునన్‌= కఠినమైన స్వభావంతో; వెడపనికిన్‌= చిన్న పనికి; ఆలిన్‌= భార్యను; చంపన్‌= చంపటానికై; 
కొడుకున్‌= కుమారుడిని; పనిచి= ఆదేశించి; వచ్చినాండన్‌= వచ్చాను; పని= ఆ క్రూరమైన కర్మ; కడవన్‌+పడున్‌+ఒకొ అని=జరిగి 
పోయి ఉంటుందా అని; అశ్రుకణములు= కన్నీటి బొట్టు; తొరంగన్‌= జారగా; కడున్‌ వెసన్‌= మిక్కిలి త్వరగా; చనుదెంచెన్‌=వచ్చాడు; 


తాత్సర్యం: ఇంచుక పనికి కోపించి (క్రూరుడనై భార్యను చంపుమని పుత్రుడి నాజ్ఞాపించి వచ్చాను. కుమారుడు 
ఆ పనిచేసి ఉంటాడేమో! అని కన్నీరు కారుస్తూ వడివడిగా తిరిగి వచ్చాడు. 
వ. అట్లు సనుదెంచునప్పుడు. 282 
ప్రతిపదార్థం: అట్ట= ఆ రీతిగా; చనుదెంచు+అప్పుడు= వచ్చేటప్పుడు. 
తాత్సర్యం: అట్లా అతడు వచ్చేటప్పుడు. 
క “చిరకారి యెట్లునుం దన । చిరకారితం జూపు గాక శీష్రుపు( జేంతన్‌ 

దురటిల్లం జేయునే నను? । వెరవరి వాం డిట్టి పనికి వేగిరపడునే?' 283 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చిరకారి= నా కుమారుడగు చిరకారి; ఎట్టునున్‌= ఏ విధంగానైనా; తన చిరకారితన్‌= తనయొక్క చిరకారిత్వమును; 
అనగా ఆలస్యంగా పనిచేసే లక్షణం; చూపున్‌+కాక= (ప్రదర్శిస్తాడుగాక; శీఘ్రము+చేంతన్‌= త్వరతో కూడిన పనిచేత; ననున్‌= 
నన్ను; దురటిల్లన్‌+చేయునే?= వగచేటట్లు చేస్తాడా?; వాండు= అతడు; వెరవరి= ఉపాయశాలి; ఇట్టిపనికిన్‌= ఈ విధమైన పనికి; 
వేగిరపడునే?= తొందరపడతాడా? 
తాత్సర్యం: 'నా పుత్రుడు చిరకారి ఏ రీతిగానైనా చాలాకాలం ఆలోచించి పనిచేసే తన సహజ స్వభావాన్నే 
ప్రదర్శిస్తాడు. కాని త్వరపడి పనిచేసి నన్ను దుఃఖింపజేస్తాడా? వాడు చాలా ఉపాయం కలవాడు. అందువలన 
ఇట్లాంటి [క్రూరమైన పనికి తొందరపడతాడా? (పడ డని భావం). 
వ. అని పుత్రునుద్దేశించి. 284 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా భావించి; పుత్రున్‌+ఉద్దేశించి= కుమారుడితో. 
తాత్సర్యం: ఇట్లా భావించి కుమారుడితో (మళ్ళీ ఇట్లా అనుకొన్నాడు). 
చ. “చిరముగ గర్భవాసమున( జెందితి పుత్ర చిరంబుగాంగ ని 

న్నరసె గదయ్య తల్లి; యనయంబును నేబనుపంగ6 బూనియుం 


జిరమగునట్టి యిత్తెజంగుసేంత దలంచితయేని సత్మృపా 
పర! చిరకారి నాబర(గు భాసితనామము సార్టకం బగున్‌. 285 


ప్రతిపదార్థం: సత్కృపాపర!= మంచిదయగలవాడా!; పుత్ర!= కుమారా!; చిరముగన్‌= చాలాకాలంగా; గర్భవాసమునన్‌+చెందితి(వి)= 
తల్లియొక్క ఉదరవాసం చేశావు; తల్లి= మాత; చిరంబు+కా(గన్‌= చాలాకాలంగా; నిన్నున్‌+అరసెన్‌+కదయ్య= నిన్ను కాపాడింది 
గదా నాయనా!; నేను= నేను; అనయంబును= నీతివిరహితమైన పనిని; పనుపంగన్‌= చేయుమని నిన్ను నియోగించగా; 
పూనియున్‌= పూనుకొని కూడా; చిరము+అగునట్టి= చాలాకాలం కొనసాగినట్టి; ఇత్తెజంగు చేంత= ఈ పద్దతిగా చేయటం; 
తలంచితి+అ+ఏనిన్‌= సంకల్పించితివా; చిరకారి+అనన్‌= చిరకారి అనగా; పరంగు= (ప్రవర్తిల్లే; భాసితనామము= ప్రకాశితమైన 
నీ పేరు; సార్థకంబు+అగున్‌= ప్రయోజనంతో కూడిన దవుతుంది. 

తాత్సర్యం: కరుణాపరుడవైన ఓ కుమారా! నీవు చాలాకాలం నీతల్లి గర్భంలో ఉన్నావు. నిన్ను ఎంతోకాలం నీ 
తల్లి పోషించింది. నేను నిన్ను అవినీతి పరమైన కార్యం చేయటానికి పురికొల్పాను. ఐనా చాలాకాలం నీతల్లి 
నీకై చేసిన సేవలను తలంచుకొన్నావంటే 'చిరకారి” అనే నీ పేరు సార్థకమవుతుంది. (నీవు తొందర పడి నీ 
తల్లి వధకు పూనుకొనవు అని భావం). 


ఆ. నాకు నా తపంబునకు నింద రాకుండ, | దురితభయము నిన్ను: బొరయకుండ 

నెమ్మి జేసి తన్న నీ చిరకారిత | సకల భూతములును సంస్తుతింప. 286 
ప్రతిపదార్థం: నాకున్‌= మేధాతిథినైన నాకూ; నా తపంబునకున్‌= నా తపస్సుకూ; నింద= అపవాదు; రాకుండన్‌= కలగకుండ; 
నిన్నున్‌= నా కుమారుడవైన నిన్ను; దురితభయము= పాపభీతి; పొారయకుండన్‌= అంటకుండా; నీ చిరకారితన్‌= నీయొక్క 
చిరకారిత్యాన్ని; సకలభూతములును= సమస్త ప్రాణులును; సంస్తుతింపన్‌= పొగడగా; నెమ్మిన్‌= ప్రీతితో; చేసితి(వి)+అన్న!= 
చేసితివా బాబూ! 
తాత్సర్యం: బాబూ! నాకూ, నే నింతకాలం చేసిన తపస్సుకూ నింద కలుగకుండానూ, నా కుమారుడ వైన నీకు 
“తల్లిని చంపినందుకు కలిగే పాపభీతి అంటకుండానూ, సమస్త ప్రాణులూ నీ “చిరకారిత్వ' మనే లక్షణాన్ని 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 769 


స్తుతింపగానూ, నీతల్లిపట్ల ప్రీతి నెజిపితివా? (నీ చిరకారిత నెమ్మి జేసితన్న?= నీ చిరకారిత్వ మనే ధర్మాన్ని 
ప్రీతితో నెరవేర్చావా నాయనా! అని కూడా అన్వయించుకొనవచ్చును). 


వ. అనుచుం జనుదెంచి నివాసంబు ప్రవేశించినం గని చిరకారి నిజకరంబున నున్న వధసాధనంబు డిగ్గ విడిచి 
యగ్గౌతమవంశవర్యు చరణంబులు శిరంబు సోకంబ్రణామంబు సేసెం; బత్నియుం జాంగి మొక్కె నయ్యిరువుర 
నెత్తి శోకబాష్పంబు లానందాశ్రువులుగా నమ్మునివరుండు దనయుని గాఢాలింగనంబును, 
మూర్ధఘ్రాణంబునుం జేసి దీవనలం బొగడ్తల నభినందించి దానును వారును సుఖాసీను లై యుండి 
యిట్లనియె. 287 

ప్రతిపదార్థం: అనుచున్‌= అని అనుకొంటూ; చనుదెంచి= వచ్చి; నివాసంబున్‌= గృహంలో; (ప్రవేశించినన్‌= (ప్రవేశించేసరికి; 

కని= చూచి; చిరకారి= అతడికుమారుడైన చిరకారి; నిజకరంబునన్‌+ఉన్న= తన చేతిలో ఉన్నట్టి; వధసాధనంబు= చంపటానికి 
సాధనమైన దానిని(కత్తిని); డిగ్గన్‌ విడిచి= వదలిపెట్టి; ఆ+గౌతమవంశవర్యు చరణంబులు= ఆ గౌతమవంశ శ్రేష్టుడైన మేధాతిథి 
పాదాలు; శిరంబుసో(కన్‌= తలతాకేటట్టుగా; ప్రణామంబుచేసెన్‌= నమస్కరించాడు; పత్నియున్‌= భార్యకూడ; చా(గిమొక్కెన్‌= 
సాగిలబడి నమస్కరించింది; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు; ఆ+ఇరువురన్‌= వారిద్దరినీ; ఎత్తి= పైకి లేవనెత్తి; 
శోకబాప్పంబులు= దుఃఖాశ్రువులు; ఆనంద+అ(శ్రువులు గాన్‌= సంతోషబాష్పాలు కాగా; తనయునిన్‌= కుమారుడిని; 
గాఢ+ఆలింగనంబును= గట్టి కౌగిలింతను; మూర్షఘ్రాణంబునున్‌= శిరస్సు మూర్కొనుటను; చేసి= కావించి; దీనివలనన్‌= 
ఆశీర్వాదాలచేతనూ; పొగడ్తలన్‌= స్తుతులచేతనూ; అభినందించి= మెచ్చి; తానును= మేధాతిథి అయిన తానును; వారును= 
ఆ భార్యాపుత్రులును; సుఖాసీనులు+ఐ ఉండి= హాయిగా కూర్చున్నవారై ఉండి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్పర్యం: ఈ రీతిగా అనుకొంటూ వచ్చి మేధాతిథి తన ఇల్లు ప్రవేశించాడు. అతడిని చూచి చిరకారి తన చేతనున్న 
ఖడ్గాన్ని వదలిపెట్టాడు. ఆపై తండ్రి పాదాలు శిరస్సుసోకేటట్టు నమస్కరించాడు. మునిపత్ని కూడా ఆయనకు 
ప్రణమిల్లింది. ఆ మునీంద్రుడు ఆ యిద్దరినీ ఎత్తి తన దుఃఖబాష్సాలు ఆనందబాష్పాలు కాగా కుమారుడిని గట్టిగా 
కౌగిలించుకొన్నాడు. అతడి శిరసు మూర్కొన్నాడు. ఆశీర్వచనాలతోనూ, పొగడితలతోనూ అతడిని మెచ్చుకొన్నాడు. 
తరువాత మునీశ్చరుడూ, అతడి భార్యా, కుమారుడూ సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు మేధాతిథి ఇట్లా అన్నాడు: 

క “కార్యవిచారము చిరముగ । ధైర్యముతో నదపవలయు దత్తతియలం 
దార్యు( డనార్యు(డు వీ డని |; యార్యులు సేయుదురు నిశ్చయమును; దిరముగన్‌. 288 

ప్రతిపదార్థం: కార్యవిచారమున్‌= కార్యంయొక్క సమీక్షను; చిరముగన్‌= చిరకాలంగా; ధైర్యముతోన్‌= ధీరత్వంతో; నడపన్‌ వలయున్‌= 


నిర్వహించాలి; ఆర్యులు= పెద్దలు; తత్తత్ర్రియల+అందున్‌= ఆయా కర్మలయందు; వీడు ఆర్యుండు= ఇతడు ఆర్యవృత్తి గలవాడు; 
అనార్యుండు అని= ఇతడు అనార్యవృత్తికలవాడు అని; తిరముగన్‌= స్థిరంగా; నిశ్చయమును= నిర్హయాన్ని; చేయుదురు= చేస్తారు. 


తాత్పర్యం: ఒక కార్యం చేయవలసి వచ్చినపుడు చాలాకాలం ఆలోచించి ధీరత్వంతో మంచి చెడ్డలు నిర్ణయించు 
కొని ఆ పని నెరవేర్చాలి. ఆయాపనులను నిర్వహించేటపుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ, తొందరపడేవాడిని 
అనార్యుడనీ పెద్దలైనవారు స్థిరంగా నిర్ణయిస్తారు. 
క. మిత్రత్వము శత్రుత్వము. । బాత్రతయు నపాత్రతయును బరికించు సుచా 

రిత్రుండు చిరతరగణనా । సూత్రితముగ దాన నెల్ల శుభములు నొందున్‌.” 289 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చిరతరగణనా సూత్రితముగన్‌= చాలాకాలం సమీక్షతో కూడినట్టుగా; మిత్రత్వమున్‌= మైత్రిని; శత్రుత్వమున్‌= 
శత్రుభావాన్ని; పాత్రతయున్‌= యోగ్యతయును; అపాత్రతయును= అయోగ్యతయును; పరికించు= పరిశీలించే; సుచారిత్రుండు= 
మంచి నడవడి కలవాడు; దానన్‌= అట్లా చేయటంవలన; ఎల్లశుభములన్‌= సమస్త కల్యాణాలను; ఒందున్‌= పొందుతాడు. 
తాత్పర్యం: తొందరపడక చాలాసేపు విచారించి “ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు యోగ్యుడు, ఇతడు 
అయోగ్యుడు” అని పరిశీలించి ఆచరించే సచ్చరిత్రుడు - సమస్తమైన శుభాలనూ పొందుతాడు”. 


వ. అని నిర్దేశించె; న ట్లా చిరకారి చిరకారిత్వంబు సఫలత్వంబు నొంది వినుతింబొందె. 290 


ప్రతిపదార్థం: అని నిర్దేశించెన్‌= అని చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; ఆ చిరకారి చిరకారిత్వంబు= ఆ మునికుమారుడి 
చిరకారితాలక్షణం; సఫలత్వంబున్‌= సాఫల్యాన్ని; ఒంది= పొంది; వినుతిన్‌+పాందెన్‌= పొగడ్తకెక్కాడు. 

తాత్సర్యం: అని మేధాతిథి వచించాడు. ఈ రీతిగా 'చిరకారి' నామకుడయిన ఆ ముని కుమారుడి చిరకారిత్వం 
సఫలమయింది. అతడు తన చిరకారిత్వం వలన శ్చాఘాపాత్రుడయ్యాడు. 


క కావున గురువంశోత్తమ! । నీవును సదసత్రకార నిశ్చయము చిరం 
బై వజిల జేయుమీ! యది । గావించుం జిరము లైన కార్యఫలములన్‌. 291 
ప్రతిపదార్థం: కురువంశ+ఉత్తమ!= కౌరవకులశ్రేష్టా!; కావునన్‌= అందువలన; నీవునున్‌= నీవుకూడ; సదసత్రకారనిశ్చయము= 
మంచి చెడుల పద్దతియొక్క నిర్మయమును; చిరంబై= దీర్హకాలమున చేయబడునదై; వజలన్‌= ఒసప్పేటట్లు; చేయుమీ!= 
ఒనరింపుమా!; అని= ఆ విధంగా చేసిన నిశ్చయము; చిరములు+ఐన= శాన్చతాలైన; కార్యఫలములన్‌= కార్యప్రయోజనాలను; 
కావించున్‌= కలిగిస్తుంది. 
తాత్సర్యం: కురువంశోత్తముడవైన ఓ ధర్మరాజా! అందువలన నీవు కూడా కార్యం చేయవలసి వచ్చినపుడు మంచి 
చెడులను చక్కగా ఆలోచించి తొందరపాటు లేక నిర్వర్తించుము. అట్లా చేసిన కార్యం యొక్క నిర్ణయం శాశ్వత 
ae) ac] 
ఫలాలను (ప్రసాదిస్తుంది. 
క. విను మచిరవృత్తి జేసిన | పని కర్తకు నావహించు( బశ్గాత్తాపం 
బనఘా! చిరభావితశు । ద్ది నిరూపణకృతము శుభము. దేజము. దెచ్చున్‌. 292 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; అచిరవృత్తిన్‌= తొందరపాటుతో; చేసిన= నిర్వర్తించిన; పని= 
కర్మం; కర్తకున్‌= చేసినవాడికి; పశ్చాత్తాపంబు= అనుతాపం; ఆవహించున్‌= కలిగిస్తుంది; చిరభావిత శుద్ది నిరూపణకృతము= 
చాలాకాలం భావింపబడి శుద్దిని నిరూపించటం చేత చేయబడిన పని; శుభమున్‌= భ(ద్రమును; తేజమున్‌= కాంతిని; తెచ్చున్‌= 
లభింపజేస్తుంది. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ యుధిస్టిరా! వినుము. తొందరపడి ఒకడు పనిచేస్తే - ఆ పని చేసినవాడికి 
తరువాత పశ్చాత్తాపం కలిగిస్తుంది. అట్లాకాక చక్కగా చాలాకాలం ఆలోచించి దోషం లేదని నిర్ణయించుకొని 
చేసిన పని కర్తకు కల్యాణాన్ని, ప్రకాశాన్నీ తెచ్చిపెట్టుతుంది. 
వ. అనినవిని ధర్మపుత్రుండు 'ప్రజల శిక్షించు వెరవెట్టి దని యడిగిన నాపగానందనుండు 'దొల్లి ద్యుమత్సేనుం 
డను రాజునకు నిజతనూజుం డగు సత్యవంతుతోడ సంవాదంబు గలిగె నది నీయడిగిన యర్ధంబునకుం 
బ్రకాశకం బగు జెప్పెద నాకర్ణింపుము); వా రిద్దబుం బ్రజాశిక్ష తెజింగు మాటలాడు సమయంబున.293 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 771 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మపుత్రుండు= ధర్మజుడు; 'ప్రజలన్‌= జనులను; శిక్షించు వెరవు= శిక్షించే 
పద్దతి; ఎట్టిది+అని అడిగినన్‌= ఏ విధమైనదని ప్రశ్నింపగా; ఆపగానందనుండు= గంగాసుతుడైన భీష్ముడు; తొల్లి= పూర్వం; 
ద్యుమత్సేనుండు+అను రాజునకున్‌= ద్యుమత్సేనుడనే నృపుడికి; నిజ తనూజుండు+అగు= తన కుమారుడైన; సత్యవంతుతోడన్‌= 
సత్యవంతుడనేవాడితో; సంవాదంబు= సంభాషణ; కలిగెన్‌= జరిగింది; అది= ఆ సంవాదం; నీ అడిగిన అర్థంబునకున్‌= నీవు 
ప్రశ్నించిన విషయానికి; '్రకాశకంబు+అగున్‌= నిరూపించేదవుతుంది; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= వినుము; 
వారిద్దణున్‌= ద్యుమత్సేన సత్యవంతు లనువా రిరువురు; ప్రజాశిక్ష తెణంగు= (ప్రజల శిక్షించే పద్దతిని గూర్చి; మాటలాడు 
సమయంబునన్‌= సంభాషించుకొనే కాలమందు; 


తాత్సర్యం: భీష్ము డావిధంగా చెప్పగా విని ధర్మరాజు “ప్రజలను శిక్షించే పద్దతి ఎట్లాంటిది?” అని మళ్ళీ ప్రశ్నించాడు. 
అప్పుడు భీష్ము డిట్లా అన్నాడు: “పూర్వం ద్యుమత్సేనుడనే రా జుండేవాడు. అతడి కుమారుడు సత్యవంతుడు. 
వా రిరువురి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదం నీ విపుడు నన్ను అడిగిన ప్రశ్నను వివరిస్తుంది. దానిని 
చెప్పుతాను వినుము. వారిరువురూ (ప్రజలను శిక్షించే విధానాన్ని గురించి మాట్లాడుకొనే సమయంలో. 


సీ, వధము ధర్మంబుగా బుధులు సెప్పుదు రని । యనుశాసనము సేయు జనకుతోడ 
సత్యవంతుడు 'హింస కృత్యకర్మంబగు । నేని యకృత్య మిం కేది? యనుడు 
'మ్రుచ్చులు ప్రల్లదుల్‌ సచ్చువారల యట్లు । గాకున్న బాధలు లోకమునకు. 
బుట్టవె?' యనిన నబభూపతి యమ్మాట । కతండు 'సంపుటదక్క నన్యదండ 


తే.  విధిన శిక్ష సెల్లించుట వెరవుగాదె?' । నావుడును బతి 'య ట్లేల నడచు? దృష్టి 
దండ వార్ధండ ధనదండ తనువికార | దండములు సేయునది తప్పు దర మెటింగి. 294 


ప్రతిపదార్థం: బుధులు= పండితులు; వధమున్‌= చంపటాన్ని; ధర్మంబుగాన్‌= ధర్మకార్యంగా; చెప్పుదురు+అని= వచిస్తారని; 
అనుశాసనమున్‌ చేయు= ఆజ్ఞ చేయునట్టి; జనకుతోడన్‌= తండ్రితో; సత్యవంతు(డు= అతడి కుమారుడగు సత్యవంతుడు; 
హింస= చంపటం; కృత్యకర్మంబు+అగున్‌+ఏనిన్‌= చేయదగిన పని ఐతే; ఇంకన్‌ అకృత్యము ఏది?= ఇంక చేయరాని పని 
ఏమున్నది?; అనుడున్‌= అనగా; ఆ+భూపతి= ఆ రాజు; (ముచ్చులు= దొంగలు; ప్రల్లదుల్‌= దుష్టులు; చచ్చువారల= చచ్చేవారే; 
అట్టు కాకున్నన్‌= అట్లా కానిచో; లోకమునకున్‌= (ప్రపంచానికి; బాధలు= కష్టాలు; పుట్టవె?= కలుగవా?; అనినన్‌= అని చెప్పుగా; 
ఆ+మాటకున్‌= ఆ పలుకునకు; అతండు= ఆ సత్యవంతుడు; చంపుటతక్కన్‌= వధించటం వినా; అన్యదండవిధిన్‌+అ= మరొక 
శిక్షాప్రకారంతోనే; శిక్ష చెల్లించుట= దండించటం; వెరవు గాదె!= యుక్తం కాదా!; నావుడును= అనగా; పతి= రాజు; అట్టు 
ఆ రీతిగా; ఏల= ఎందుకు; నడచున్‌?= జరుగుతుంది?; తప్పు దరమున్‌= అపరాధంయొక్క ప్రమాణమును; ఎటింగి= తెలిసికొని; 
దృష్టి దండ= చూపుతో శిక్షయు; వాగండ= మాటలతో శిక్షించటం; ధనదండ= ధనాన్ని (గ్రహించటం అనే శిక్షయు; 
తనువికారదండములు= శరీరానికి వికృతికలిగించటం అనే శిక్షలు; చేయునది= చేయాలి. 


తాత్సర్యం: ద్యుమత్సేనుడు నేరం చేసినవారిని వధించటం ధర్మమని పండితులు చెప్పుతారని ఆనతి ఇచ్చాడు. 
అది విని అతడి కుమారుడు సత్యవంతుడు 'చంపటమే ధర్మమైతే ఇంక చేయరాని అధర్మ కార్య మేముంటుంది?” 
అని ప్రశ్నించాడు. అందుకు రాజు “దొంగలు, దుర్దనులు వధార్హలే, లేకపోతే లోకానికి వారివలన బాధలు తప్పవు’ 
అని చెప్పాడు. అందుకు సత్యవంతుడు “చంపటమనే శిక్షను వదలి మరొక దండనవిధానంతో శిక్షించటం ఉచితం 
కదా?” - అని అడిగాడు. అందుకు రాజు అట్లా ఎందుకు జరుగుతుంది? తప్పు చేసినవాడిని దండించేటప్పుడు 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసిన తప్పు ఏ పాటిదో గమనించి అందుకు తగినట్టు చురచుర చూడటమనే శిక్షగాని, తీవ్రమైన మాటలతో 
మందలించటం అనే శిక్షగాని, డబ్బు వసూలు చేయటమనే శిక్షగానీ, లేక శరీరంలోని అవయవాలను వికృతం 
చేయటమనే శిక్షగానీ విధించాలి" అని చెప్పాడు. 


క విను చంప(దగిన తప్పున | కనఘా! చంపుటయు వలయు; నాప్తుండు బంధుం 
డనుజుండు దనుజుండు ననుమ । న్ననయును దుష్టునెడ రాజునకు బాప మగున్‌. 295 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; విను= ఆలకించుము; చంపన్‌+తగిన తప్పునకున్‌= వధార్హమయిన నేరానికి; 
చంపుటయున్‌= వధించటమూ; వలయున్‌= అవసరమౌతుంది; రాజునకున్‌= ప్రభువుకు; దుష్టునెడన్‌= దుర్దనుడి పట్ట; ఆప్తుండు= 
కావలసినవాడు; బంధుండు= చుట్టం; అనుజుండు= సోదరు(డు; తనుజా(డు= కుమారుడు; అను మన్ననయున్‌= అనే ఆదరం 
కూడా; పాపము+అగున్‌= కిల్చిష మవుతుంది. 
తాత్సర్యం: పాపరహితుడవగు ఓ కుమారా! చెప్పుతాను వినుము. చంపదగిన తప్పుచేసినవాడిని చంపటమే కర్తవ్యం. 
రాజైనవాడికి దుర్మార్గుడి పట్ల “వీడు నాకు కావలసినవాడు, చుట్టం, తమ్ముడు, కుమారుడు” అనే పక్షపాతంకూడా 
పాపమే అవుతుంది సుమా! 
తే. తాను మున్ను వినీతుందై తనదు మంత్రి | వరుల( బుత్రుల భృత్యుల వరుసతోడ 

వినయవంతులC జేసి భూవిభు(డు ప్రజకు । రక్షణము సేయ నిహము( బరంబు( గల్లు. 296 


ప్రతిపదార్థం: భూవిభు(డు= రాజు; మున్ను= ముందు; తాను వినీతుండు+ఐ= తాను వినయం కలవాడై; తనదు= తనయొక్క; 
మంత్రివరులన్‌= అమాత్యముఖ్యులను; పుత్రులన్‌= కుమారులను; భృత్యులన్‌= సేవకులను; వరుసతోడన్‌= (క్రమంగా; 
వినయవంతులన్‌+చేసి= వినీతులుగా ఒనర్చి; ప్రజకున్‌= జనులకు; రక్షణము చేయన్‌= కాపుదల చేయగా; ఇహమున్‌+పరంబున్‌= 
ఇహలోకపరలోక సుఖాలు రెండూ; కల్లున్‌= సంభవిస్తాయి. 

తాత్సర్యం: రాజైనవాడు తాను ముందు వినయంగల వాడుగా ఉండాలి. తదుపరి తన మంత్రులను, కుమారులను, 
సేవకులనూ (క్రమంగా వినయపరులను చేయాలి. అట్టా చేసి ప్రజలను రక్షించే భూపతి ఇహలోక సుఖాన్నీ, 
పరలోక సౌఖ్యాన్నీ చూరగొంటాడు. 


క. దోష మరసి కామంబును । రోషంబును లేక తగిన రూపున( జేయం 
బోషక మగు ధర్మమునకు । వైషమ్యవిహీనమైన వధము గుమారా! 297 


ప్రతిపదార్థం: కుమారా!= పుత్రా! దోషము+అరసి= తప్పును పరీక్షించి; కామంబును= కోరికనూ; రోషంబును= (క్రోధాన్ని; 
లేక= కలిగిఉండక; తగిన రూపునన్‌= ఉచితమైన పద్దతిలో; చేయన్‌= ఆచరించగా; వైషమ్యవిహీనము+ఐన= పక్షపాతరహితమైన; 
వధము= చంపటం; ధర్మమునకున్‌= ధర్మాచరణానికి; పోషకము+అగున్‌= పోషించేదిగా అవుతుంది. 

తాత్సర్యం: పుత్రా! తప్పుచేసినవాడి తప్పును చక్కగా పరీక్షించాలి. కామ(క్రోధాలు వదలి ఉచితమైన పద్దతిలో 
ఏ విధమైన పక్షపాతమూ లేకుండా వధార్హమైన నేరానికే మరణదండన విధించాలి. అట్టా చేస్తే అది ధర్మాన్ని 
పోషించే శిక్షగా అవుతుంది. 


క. చంపంగ6 జూచియు లోభము । పెంపున. గ్రోధమున( గామపీడను మది శం 
కింపక దుష్టులు గీడొన । రింపంగం జూడమె కలంక రేగు నహింసన్‌. 298 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 773 


ప్రతిపదార్దం: దుష్టులు= దుర్దనులు; చంపంగన్‌= వధించగా; చూచియున్‌= చూచికూడా; లోభము పెంపునన్‌= ఎక్కువ ఆశతోనూ; 
'కోధమునన్‌= కోపంతోనూ; కామపీడను= కోరికవలన కలిగే ఒత్తిడివలన; మదిన్‌= మనసులో; శంకింపక= సందేహించక; 
కీడు+ఒనరింప(గన్‌= అపకారం చేస్తుండగా; చూడమె= మనం చూస్తున్నాముకదా!; అహింసన్‌= హింస లేకపోవటం చేత; కలంక 
రేంగున్‌= అస్తవ్యస్తమైన స్థితి విజృంభిస్తుంది. 

తాత్సర్యం: దుర్మార్గులు నేరం చేసినవారు వధించబడటం చూస్తూనే ఉంటారు. కాని, కామం, (క్రోధం, లోభం 
అనే దుర్గుణాలు మితిమీరటం వలన మదిలో ఏ విధమైన సందేహం లేకుండా ఇతరులకు తీవ్రమైన అపకారం 
చేస్తూనే ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉన్నాంకదా! కాబట్టి మరణదండన విధించకుండా రాజు పూర్తిగా 
అహింసాపద్దతిని పాటిస్తే లోకంలో ఎంతో అరాజకం (ప్రబలిపోతుంది. 


విశేషం: మానవులు కామ(క్రోధలోభాలకు గురిఅయి అకృత్యాలు చేసి నరకం పాలవుతారు. భగవద్గీతలో - ఈ విషయమే - 
“త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః, కామః (క్రోధశ్ళ లోభశ్చ తస్మా దేతత్రయం త్యజేత్‌” అని చెప్పబడింది. 
అరిషడ్వర్గాలనబడే కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో మొదటివి మూడూ ఎంతగా మానవుడిని అకృత్యాలకు 
'ప్రేరేపిస్తాయో ఇక్కడ ద్యుమత్సేనుడు నిరూపించాడు. 


©. విను మహింస విప్రజనులకు నెల్ల భం । గులను వలయు. బ్రజలవలన( గరుణ 
గలిగి వారిం గీడు గదురక యుండంగ6 | గాపు పతి కహింసకత్వ మనఘ! 299 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; విప్రజనులకున్‌= (బ్రాహ్మణులకు; ఎల్లభంగులనున్‌= 
అన్నివిధాలా; అహింస= హింసలేమి; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నది; పతికిన్‌= రాజునకు; ప్రజలవలనన్‌= జనులపట్ట; కరుణకలిగి= 
దయగలిగి; వారిన్‌= ఆ (ప్రజలను; కీడు= అపకారం; కదురక ఉండంగన్‌= తాకకఉండేటట్టుగా; కాపు= రక్షించటం; 
అహింసకత్వము= హింసకుడు కాకుండా ఉండట మవుతుంది. 


తాత్పర్యం: పాపరహితుడవైన సత్యవంతుడా! వినుము. బ్రాహ్మణులైనవారు అన్నివిధాలా అహింసనే పాటించాలి. 

'ప్రజాపాలకుడైన భూపతికి ఆ విధమైన అహింస తగదు. అతడు (ప్రజలపట్ల దయగలిగి ఉండాలి. వారికి ఏ 

విధమైన అపకారం కలుగకుండా చూడాలి.అట్లా ప్రజలను కాపాడటమే రాజైన వానికి అహింస అవుతుంది”. 
కపిల గో సంవాద (ప్రకారము (సం. 12-260-5) 


వ. అనియె నని చెప్పిన విని యజాతశత్రుండు తాతతో 'నవశ్యకర్తవ్యంబు గృహస్టధర్మంబో పరిత్యాగంబో 
నిరూపించి చెప్పవే యనిన నతండు “రెండును మాననీయ ధర్మంబుల; కపిలగోసంవాదంబను నితిహాసంబు 
వినుము; దాన నీవితర్మంబు వినిశ్చయ దశంబొందు, నని పలికి యిట్లను('గపెలుం డను సంయమిసత్తముం 
డుత్తమాకృతియు భీతిరహితయు నహుషసంభావితయు నగు నొక్కగోవుం గాంచి 'నీవు వేదస్వరూపవు 
గావే యని పలికె నమ్మాట వేదంబుల వలని యాదరంబు లేమింజేసి వెడలినదిగా నూహించి యప్పుడు గెలన 
నున్న స్యూమరశ్మి యనుముని సూక్ష్మరూపంబున నగ్గోవు నందు. బ్రవేశించి. 300 


ప్రతిపదార్థం: అనియెన్‌+అని= అని చెప్పానని; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; అజాతశత్రుండు= ధర్మరాజు; తాతతోన్‌= 
భీష్ముడితో; అవశ్యకర్తవ్యంబు= తప్పక చేయదగింది; గృహస్థధర్మంబో= గృహస్టుడికి సంబంధించిన ధర్మమో; పరిత్యాగంబో= 
సన్న్యాసమో; నిరూపించి= నిరూపణంచేసి; చెప్పువే= చెప్పుము; అనినన్‌= అనగా; అతండు= ఆ భీష్ముడు; రెండును= 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 


గృహస్థసన్న్యాసములు రెండును; మాననీయ ధర్మంబులు+అ= పూజించదగిన ధర్మాలే; కపిలగోసంవాదంబు+అను= 
కపిలగోసంవాదంఅనే; ఇతిహాసంబు= పూర్వకథను; వినుము= ఆలకించుము; దానన్‌= అది వినటంవలన; నీ వితర్కంబు= 
నీసందేహం; వినిశ్చయదశన్‌= నిర్ణయస్థితిని; పొందున్‌+అని= పొందగలదని; పలికి= చెప్పి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
కపిలుండు+అను= కపిలనామకుడైన; సంయమిసత్తముండు= మునిశ్రేష్టుడు; ఉత్తమ+ఆకృతియున్‌= మేలైన ఆకారం కలదీ; 
భీతిరహితయున్‌= భయంలేనిదీ; నహుష సంభావితయున్‌= నహుషుడిచేత సమ్మానించబడినదీ అయిన; ఒక్కగోవున్‌= ఒక 
ఆవును; కాంచి= చూచి; నీవు వేదస్వరూపవు కావే= నీవు (శ్రుతి స్వరూపిణివి అగుదువుగదా!; అని పలికెన్‌= అని చెప్పాడు; 
ఆ+మాట= ఆ పలుకు; వేదంబుల వలని= వేదములవలన; ఆదరంబు= గౌరవం; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; వెడలినదిగాన్‌= 
పుట్టిందిగా; ఊహించి= తర్కించి; అప్పుడు= ఆ సమయంలో; కెలనన్‌+ఉన్న= సమీపంలో ఉన్న; స్యూమరశ్మి అనుముని= 
స్యూమరళ్మి అనే మౌని; సూక్ష్మరూపంబునన్‌= సూక్ష్మమైన రూపంతో; ఆ+గోవునందున్‌= ఆ ఆవులో; |ప్రవేశించి= చొచ్చి. 

తాత్పర్యం: అని ద్యుమత్సేనుడనే రాజు చెప్పాడు” అని భీష్ముడు అన్నాడు. అది విని ధర్మరాజు భీష్ముడితో 
'గృహస్థధర్మ సన్న్యాస ధర్మాలలో తప్పక ఆచరించదగిన ధర్మమేదో నిర్దారణ చేసి చెప్పమన్నాడు. అప్పుడు 
భీష్ముడు, “పై రెండు ధర్మాలూ గౌరవించదగినవే. దీనిని నిరూపించే కపిలగోసంవాద మనే ఒక ఇతిహాసం ఉన్నది. 
దానిని వినిపిస్తాను, వినుము. అది వింటే నీ సందేహం తొలగిపోతుంది” అని చెప్పి ఇట్టా అన్నాడు: 'కపిలు డనే 
మునివర్యుడు శ్రేష్టమైన ఆకారం కలదీ, నిర్భయమైనదీ, నహుషుడిచేత పోషించబడినదీ, అయిన ఒక ధేనువును 
చూచి, నీవు వేదస్వరూపిణివిగదా అన్నాడు. ఆ (ప్రక్కనే ఉన్న స్యూమరశ్శ్మి అనే ముని కపిలుడి మాట వేదాలపై 
గౌరవం లేకపోవటం వలన వెలువడిందని ఊహించాడు. వెంటనే అతడు సూక్ష్మాకృతితో ఆ గోవులో ప్రవేశించాడు. 
అట్టా ప్రవేశించి -(తరువాతి పద్యంతో అన్వయం). 


క వేదములు డాంబికత్వా । పాదనములు గాంగ యతులు వలుకుదు; రవి స 
ర్వాదరణీయంబులు నీ । కాదరపాత్రములు గావొ? యని పలుకుటయున్‌. 301 


ప్రతిపదార్థం: యతులు= సన్నాసులు; వేదములు= (శ్రుతులు; డాంబికత్వ+ఆపాదనములు కా(గన్‌= డాంబికతను కలుగజేసేవిగా; 
పలుకుదురు= చెప్పుతారు; అవి= ఆ వేదాలు; సర్వ+ఆదరణీయంబులు= అందరికీ ఆదరించదగినవి; నీకున్‌+ ఆదరపా(త్రములు= 
నీకు గౌరవయోగ్యాలు; కావొ?= కావా?; అని పలుకుటయున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: 'పరివ్రాజకులు వేదాలు డంబం కలిగిస్తాయని అంటారు. అవి అందరికీ ఆదరింపదగి ఉన్నాయి. 
నీకు ఆదరించదగినవి కావా?” అని కపిలుడితో గోవులో ప్రవేశించిన స్యూమరశళ్శ్మి అన్నాడు. అట్లా అనేసరికి - 
(తరువాతి పద్యంతో అన్వయం). 


వ. అగ్గోవున కతం డిట్లనియె. 302 
ప్రతిపదార్థం: ఆ+గోవునకున్‌= ఆ ఆవుతో; అతండు= కపిలుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అప్పుడు ఆ గోవుతో కపిలు డిట్టా అన్నాడు: 
క.  *వేదములవలన నాకు న । నాదరమును నాదరమ్ము నను రెండును లే; 
వేది గతంబుగ నడిగితొ । నీదు తలం పెటు(గునట్టి నేరిమి గలదే. 303 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 775 


ప్రతిపదార్థం: వేదములవలనన్‌= వేదాలపట్ట; నాకున్‌= నాకు; అనాదరమును= గౌరవం లేకుండటం కాని; ఆదరమ్మును= 

మన్ననకాని; అను రెండును లేవు= అనే రెండు భావాలూ లేవు; ఏది కతంబుగన్‌= ఏది కారణంగా; అడిగితొ= నీవు అడిగినావో; 

నీదు తలంపు= నీ అభిప్రాయాన్ని; ఎణుగునట్టి= తెలిసికొనేటటువంటి; నేరిమి= నేర్పు; కలదే?= ఉన్నదా? 

తాత్సర్యం: “అయ్యా! వేదాల విషయంలో నాకు ఆదరమూ లేదు. అనాదరమూ లేదు. నీవు ఎందు కిట్లా అడిగావో 

నాకు తెలియదు. నీ అభిప్రాయాన్ని [గ్రహించే నేర్పరిని కాను. 

వ. అయినను నా యెజింగినంత సెప్పెద నాకర్ణింపుము; బ్రహ్మచర్య గృహస్థ ధర్మ వానప్రస్థ వృత్తి 
పరివ్రజనంబు లను నాలుగాశ్రమంబులు దేవయానంబుల; యత్తెరువుల నడచుట సంసారులకు. 
గర్తవ్యంబు గావున. 304 

ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికీ; నా ఎణింగినంత= నేను గ్రహించినంత వరకు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్షింపుము= 
వినుము; (బ్రహ్మచర్య గృహస్థ్రధర్మ వానప్రస్థ వృత్తి పరివ్రజనంబులు+అను= (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థ వర్తనం, సన్న్యసనం 
అనే; నాలుగు ఆ(శ్రమంబులు= చతురాశ్రమాలు; దేవయానంబులు+అ= ఆత్మప్రాప్తిహీతువులైన దేవయాన మార్గాలే; ఆ+ 
తెరువులన్‌= ఆ మార్గాలలో; నడచుట= చరించటం; సంసారులకున్‌= సంసారంలో ఉండేవారికి; కర్తవ్యంబు= అనుష్టించదగింది; 
కావునన్‌= కాబట్టి. 

తాత్పర్యం: అయినప్పటికీ నాకు తెలిసినంత వరకూ నీ వడిగిన విషయం చెప్పుతాను. వినుము. (బ్రహ్మచర్యం, 

గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆశ్రమాలూ ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి, దేవయానా లనబడు 

తున్నాయి. ఆ మార్గాలలో నడవటం సంసారులైన వారికి ఆచరణీయంగా ఉన్నది. అందువలన - (తరువాతి 
పద్యంతో అన్వయం). 

క వారలకు వేదవిహితా । చారంబులు వలయు నది ప్రశస్తము హింసా 
ప్రారంభ మాచరించుట | యారయంగా మేలొ కీడొ యంచితమూర్తీ!' 305 


ప్రతిపదార్థం: అంచితమూర్తీ!= పావనమూర్తీ!; వారలకున్‌= ఆ సంసారులకు; వేదవిహిత+ఆచారంబులు= వేదంచేత విధించబడిన 
ఆచారాలు; వలయున్‌= అవసరమై ఉన్నవి; అది= ఆ పద్దతి; ప్రశస్తము= శ్రేష్టం; హింసా ప్రారంభము= హింసాప్రయత్నం; 
ఆచరించటం= చేయటం; ఆరయ౦గాన్‌= పరిశీలించగా; మేలొ= శుభమో; కీడొ= అశుభమో! 
తాత్సర్యం: ఓ పవిత్రమూర్తీ! వేదం విధించిన ఆచారాలు సంసారులైన వారికి ఆవశ్యకమయి ఉన్నాయి. వేదవిహిత 
పద్దతిలో నడవటం శ్రేష్టమైనది. అయితే యజ్ఞాలలో హింసకు పూనుకొనటం శుభ(ప్రదమో, అశుభ(ప్రదమో నీవే 
చెప్పుము”. 
వ. అనుటయు స్యూమరశ్మి యతని కిట్లనియె. 306 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కపిలుడు చెప్పగా; స్యూమరశ్మి= గోవులోఉన్న స్యూమరశళ్శి; అతనికిన్‌= కపిలుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్పర్యం: కపిలు డట్లా అడిగేసరికి గోవులో (ప్రవేశించి ఉన్న స్యూమరశ్మి అతడితో ఇట్లా అన్నాడు: 
క.  '“అలఘుమతిని యజ్ఞార్ధం | బులుగా6 బశువులను ధాన్యములం గల్పించెన్‌ 

జలజభవుం; డదిగాకయు( । దలకొని యజ్ఞంబు లతండు దాః జేయండొకో!” 307 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జలజభవుండు= (బ్రహ్మ; అలఘుమతినిన్‌= గొప్పబుద్దితో; పశువులనున్‌= జంతువులనూ; ధాన్యములన్‌= 
కొలుచులూ; కల్పించెన్‌= సృష్టించాడు; అది కాకయున్‌= అంతేకాక; అతండు= ఆ బ్రహ్మ; తాన్‌= తాను; తలకొని= పూనుకొని; 
యజ్ఞంబులు= యాగాలు; చేయ(డు+ఒకో!= చేయటం లేదా! 

తాత్పర్యం: బ్రహ్మ గొప్ప ఆలోచనతో యజ్ఞంకొరకే పశువులను, ధాన్యాలను సృష్టించాడు. అంతే కాదు. అతడు 
తాను పూనుకొని యజ్ఞాలు చేశాడు కదా! 


క. విను మజ్జునకును బ్రాజ్ఞున । కును గలయది దివ్యసుఖము గోరుట దివ్య 
త్వనిరూఢి యాగకరణం । బున దక్కంగ నొంటం గలుగ బోలునె చెపుమా! 308 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; దివ్యసుఖము= దేవలోకానికి చెందిన సుఖాన్ని; కోరుట= అభిలషించటం; అజ్ఞునకునున్‌= 
బ్ఞానహీనుడికి; ప్రాజ్ఞునకును= జ్ఞానవంతునికిని; కలయది= ఉన్నదే; యాగకరణంబునన్‌+తక్కంగన్‌= యజ్ఞంచేస్తే తప్ప; ఒంటన్‌= 
మరొకవిధంగా; దివ్యత్వనిరూఢి= దేవత్వసిద్ది; కలుగన్‌+పోలునె?= సిద్దిస్తుందా?; చెపుమా!= వివరించుమా! 


తాత్సర్యం: ఇంకా వినుము. జ్ఞానవంతుడు, జ్ఞానహీనుడూ ఇద్దరూ దివ్యసుఖం అభిలషిస్తారు. యజ్ఞంచేస్తే తప్ప 
దేవలోకసుఖహేతువైన దివ్యత్వ(ప్రాప్తి కలుగదు. మరొకరీతిగా కలుగుతుందేమో నీవే చెప్పుము. 


క. అమలిన గృహస్థ ధర్మో త్రమముం గల్మషహరంబు దైవతసంభా 
థ = లూ 

వ్యము నైన యజ్ఞ కర్భ । త్వము మునివర! హింస గాగ దలంపం దగునే? 309 
ప్రతిపదార్థం: మునివర!= మునిశ్రేష్టా!; అమలినగృహస్థ ధర్మోత్తమమున్‌= నిష్కల్మషమైన శ్రేష్టమైన _గృహస్థధర్మమూ; 
కల్మషహరంబున్‌= పాపహరమూ; దైవతసంభావ్యమున్‌= దేవతలచేత సమ్మానించదగిందీ; ఐన= అయినట్టి; యజ్ఞకర్భత్వము= 
యాజకత్వం; హింసకా(గన్‌= హింసాకృత్యంగా; తల(పన్‌+తగునే= భావించటం యుక్తమా? 
తాత్పర్యం: ఓ మునీంద్రా! యజ్ఞం చేయటమనేది కల్మషరహితమూ, (శ్రేష్టతమమూ అయిన గృహస్థధర్మం. అది 
పాపాన్ని హరిస్తుంది. దేవతలుకూడా ఆ పనిని గౌరవిస్తారు. అట్టిదానిని హింస అని భావించటం యుక్తమా?” 
చ. అనుటయు నిట్లనుం గపిలు€ 'డాత్మ సుఖైక పరాయణుండు మె 

చ్చునె పెఅసాఖ్యకోటి గతశోకు. డకాముండ సంగశీలు డా 

తని కవియెల్ల నేటికి మదప్రదలోకము లొల్లమిన్‌ సనా 

తన మగు మోక్షముం గొబిలి తా విడుచున్‌ గృహధర్మవర్గమున్‌.” 310 
ప్రతిపదార్థం: అనుటయున్‌= స్యూమరళ్మి అట్టా అనగా; కపిలు(డు= కపిలమునీం(ద్రుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; 
ఆత్మసుఖ+ఏక పరాయణుండు= ఒక్క ఆత్మసుఖం మీదనే ఆసక్తి కలవాడు; పెజసౌఖ్యకోటిన్‌= ఇతరాలైన అనేక సుఖాలను; 
మెచ్చునె?= అభినందిస్తాడా?; గతశోకుండు= శోకం తొలగిన వాడు; అకాముండు= కోరికలేనివాడు; అసంగళీలుండు= సంగం 
లేనివాడు అయిన; ఆతనికిన్‌= అతడికి; అవిఎల్లన్‌= ఆ ఇతర సుఖాలన్నీ; ఏటికిన?= ఎందుకు?; తాన్‌= తాను; మద(ప్రద 


లోకములు= ఇంద్రియసుఖమిచ్చే లోకాలను; ఒల్లమిన్‌= అభిలషించకపోవటంవలన; సనాతనము+అగు= శాశ్వతమైన; మోక్షమున్‌= 
ముక్తిని; కొణలి= పొంది; గృహధర్మవర్గమున్‌= గృహస్థులకు చెందిన ధర్మాల సముదాయాన్ని; విడుచున్‌= వదలుతాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 777 


తాత్సర్యం: స్యూమరశళ్శ్మి అట్లా చెప్పేసరికి అతడితో కపిలముని ఇట్టా అన్నాడు: 'ఆత్మసుఖాన్ని మాత్రమే కోరేవాడు 
ఇతర సుఖాలను కోరడు. అతడు శోకరహితుడు, కామరహితుడు, సంగరహితుడు. అట్లాంటివాడికి ఆ 
పరలోకసుఖాలతో పనేమి? అతడు సుఖప్రదమైన స్వర్గాదిలోకాలను అభిలషించడు కాబట్టి శాశ్వతమైన మోక్షం 
పొంది గృహస్థధర్మాలను వర్ణిస్తాడు". 


వ. అనిన విని స్యూమరశ్మి యా సిద్దప్రవరున కిట్లనియె. 311 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; స్యూమరశ్మి= స్యూమరశళ్శి అనే ముని; ఆ సిద్ద ప్రవరునకున్‌= ఆ కపిలుడికి; ఇట్టు+ అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: కపిలు డట్టా చెప్పగా విని స్యూమరశ్శ్మి సిద్దశ్రేష్ణుడైన ఆ కపిలుడితో ఇట్టా అన్నాడు: 
ఆ. ప్రజలు దల్లి( జెందు పగిది గృహస్థ ధ | ర్మంబు నెల్ల యాశ్రమములు. జేరి 

కాదె జీవనంబు గావించుకొను గృహ । యుక్తు( డోషధులకు నొడయు( డగుట. 312 
ప్రతిపదార్థం: గృహయుక్తుండు= గృహస్థుడు; ఓషధులకున్‌= సస్యములకు; ఒడయుండు+అగుటన్‌= (ప్రభువు కావటంవలన; 
ప్రజలు= బిడ్డలు; తల్లిన్‌+చెందుపగిదిన్‌= తల్లిని చేరేటట్లు; ఎల్ల ఆ(శ్రమములు= అన్ని ఆ(శ్రమాలూ; గృహస్థధర్మంబున్‌= 
గృహస్థాశ్రమాన్ని; చేరి= ఆశ్రయించి; జీవనంబు= (బ్రతుకు; కావించుకొనున్‌ కాదె= నిర్వహించుకొంటాయి గదా! 
తాత్సర్యం: గృహస్థుడు ఫలమునిచ్చి వెంటనే నశించిపోయే సస్యాదులైన ఓషధులకు ప్రభువు. అందువలన 
బిడ్డలు తల్లిని చేరినట్టే ఇతర ఆ(శ్రమాలకు చెందిన వారు తమకు పోషకుడైన గృహస్థుడిని ఆశ్రయించి 
జీవిస్తున్నారు. 
క. విను మోక్షము గార్జస్ట్రం | బున గాదని యెన్న( డెచటం బురుషుం డెవ్వం 

డు నిరూపించి పలికె? స । ర్వనిధానము గృహము వేదవాక్యఫలజ్డా! 313 


ప్రతివదార్థం: వేదవాక్యవ లజ్ఞా!= (శుతివచనాల వలం ఎజీగిన కపిలమహర్షీ!; విను= ఆలకించుము; గార్హస్థ్యంబునన్‌= 

గృహస్థాశ్రమంతో; మోక్షము= ముక్తి; కాదని= సిద్దించదని; ఎన్నండున్‌= ఎప్పుడు; ఎచటన్‌= ఎక్కడ; 
థి ణు ఠా 

పురుషుండు+ఎవ్వండు= ఏ పురుషుడు; నిరూపించి= నిర్దారణ చేసి; పలికెన్‌?= చెప్పెను?; గృహము= ఇల్టు; 

సర్వనిధానము= అన్నిటికీ నిధి అయినది. 


తాత్సర్యం: ఓ (శుతివచన ఫలాన్ని ఎరిగిన మునీంద్రా! గృహస్థాశ్రమం వలన ముక్తి సిదించ దని ఎవడు, ఎప్పుడు, 
థి — లా 
ఎక్కడ నిరూపణ చేసి చెప్పాడు? గృహం సమస్త కార్యాలకూ, వాటి ఫలాలకూ నిధిఅయినది కదా! 


క. అలసులు ధనహీనులు నై । సొలసి క్రియలు విడుతు; రది విసూత్రత; దానం 

గలదే సద్గతి? వేదం । బులు విడిచి యఘంబుపరత. బోవరె తండ్రీ! 314 
ప్రతిపదార్హం:తండ్రీ!= నాయనా!; అలసులు= సోమరులు; ధనహీనులును+ఐ= దరిద్రులుఅయి; సొలసి= వెనుదీసి; [క్రియలు= 
కర్మలు; విడుతురు= వర్ణిస్తారు; అది= అట్లా వర్ణించటం; విసూత్రత= విగతసూత్రత్యమవుతుంది; దానన్‌= దానివలన; 
సద్గతి=మంచిగతి; కలదే?= ఉన్నదా?; వేదంబులు= (శ్రుతులు; విడిచి= వర్ణించి; అఘంబుపరతన్‌=పాపపరత్వంతో;పోవరె? =పోరా? 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: తండ్రీ! సోమరులై దరిద్రులైనవారు వెనుక అడుగువేసి వేదవిహితకర్మలు విడిచివేస్తారు అది తెగిన 
దారంవలె ఆలంబనం లేని స్థితిగా పరిణమిస్తుంది. దానివలన సద్గతి నశిస్తుంది. ఇట్లా వేదాలు వర్ణించినవారు 
పాపానికి అగ్గమై నశించి పోకుండా ఉంటారా? 


క. విదితము గర్భాధానము । మొదలుగ శ్రుతికలితమంత్రములు నిర్మల సం 
పద లెల్లను బ్రాహ్మణునకు । నొదవించుట దగునె శ్రుతుల నొల్లక యుండన్‌.” 315 


ప్రతిపదార్థం: బ్రాహ్మణునకున్‌= విఫ్రనకు; గర్భాధానము మొదలుగన్‌= గర్భంలో బీజావాపం మొదలుకొని; (శ్రుతికలితమం(త్రములు= 
వేదంలో విధించబడిన మంత్రాలు; నిర్మలసంపదలు+ఎల్లను= విమలమైన సమస్త సంపదలను; ఒదవించుట= కలిగించటం; 
విదితము= తేటతెల్లం; (శ్రుతులన్‌= వేదాలను; ఒల్లకఉండన్‌= అంగీకరించకుండటం; తగునె?= ఉచితమా? 


తాత్సర్యం: గర్భాధానం మొదలైన సంస్కారం గల్లించే వేదవిహితమంతత్రాలు బ్రాహ్మణుడికి సమస్త సంపదలను 
కలిగించటం లోక (ప్రసిద్దమే. వేదాలను అంగీకరించకుండటం ఉచితమౌతుందా?” 


ఆ. _ అనిన గపిలుం డిట్టు లని వివరించు 'నా । చారములను దేవ సమితి నెల్ల 

భూమిసురులు దృష్తి. బొందింతు; రమృత మా । నంగ బ్రీతి నిచ్చు భంగి యొలయ. 316 
ప్రతిపదార్థం: అనినన్‌= స్యూమరశ్మి అట్లా అనగా; కపిలుండు= కపిలమహాముని; ఇట్టులు+అని= ఈ రీతిగా; వివరించున్‌= 
చెప్పాడు; భూమిసురులు= (బ్రాహ్మణులు; ఆనంగన్‌= త్రాగటానికి; ప్రీతిన్‌= ప్రియంగా; అమృతము+ఇచ్చు భంగి= 
అమృతమొసంగే పద్దతి; ఒలయన్‌= కలుగగా; ఆచారములను= ఆచారాలతో; దేవసమితిన్‌+ఎల్లన్‌= దేవతల సమూహమంతటిని; 
తృప్తిన్‌+పొందింతురు= తనివి నొందిస్తారు. 


తాత్పర్యం: స్యూమరశ్మి అట్టా చేప్పేసరికి కపిలు డీ రీతిగా తన అభిప్రాయం వివరించాడు. “విప్రులు 
దేవతలనందరినీ అమృతం (ద్రావించినరీతిగా వేదవిహితాలైన ఆచారాలతో తృప్తి పొందింపజేస్తారు. 
వ. అది యట్లుండె వినుము చెప్పెద. 317 


సతిపదారం;: అది= అటా చేయటం; అటు+ఉండెన్‌= ఆ రీతిగా ఉండనిము); చెపెదన్‌= ఇంకను విశేషాలు చెపుతాను; 
5 జ నై ట్రై జబ్బ న oy 
వినుము. 


తాత్సర్యం: విప్రులు పాటించే ఆచారాలు అట్టా ఉన్నాయి. ఇంకా వినదగిన విశేషాలు వివరిస్తాను వినుము. 
క, పాణి యుపస్థం బుదరము । వాణి యనంగ మూయరాని వాకి ళ్ళవి; గీ 

ర్వాణులకు వీని బుధుడు పు । రాణపురుషరక్షకై తిరంబుగ మూయున్‌. 318 
ప్రతిపదార్థం: పాణి= చేయి; ఉపస్థంబు= గుహ్యేంద్రియం; ఉదరము= పొట్ట; వాణి= వాక్కు; అనంగన్‌= అనగా; గీర్వాణులకున్‌= 
దేవతలకు (కూడ); మూయన్‌ రాని= మూయటానికి వీలుకాని; వాకిళ్ళు+ఇవి= ద్వారాలివి; బుధుండు= పండితుడు; పురాణపురుష 
రక్షకై= పరమాత్మ పరిరక్షణకుగాను; వీనిన్‌= ఈ ద్వారాలను; తిరంబుగన్‌= గట్టిగా; మూయున్‌= బంధిస్తాడు. 
తాత్పర్యం: దేవతలకు సైతం చేయి, గుహ్యేంద్రియం, పొట్ట, వాక్కు అనే వాకిళ్ళు నాలుగూ మూయరానివై 
ఉన్నాయి. ఆత్మజ్ఞుడైన పండితుడు తనలోని పరమాత్మను పరిరక్షించటానికై ఈ నాలుగు ద్యారాలనూ గట్టిగా 
మూసివేస్తాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 779 


తే. పుచ్చికొనండు ముందట బై(డిప్రోక యున్న ;। నలుక నొడమియు. బొడువను నడువ దొడంగ; 

దట్టి యా నైష్టికుని చేత నడంగకున్నె। పాణి యనియెడు వాకిలి బంధురముగ. 319 
ప్రతిపదార్థం: ముందటన్‌= ఎదురుగా; పైడిప్రోక= బంగారు(ప్రోగు; ఉన్నన్‌= ఉండినప్పటికీ; పుచ్చికొనండు= స్వీకరించడు; అలుక= 
కోపం; పొడమియున్‌= కలిగినా; పొడువనున్‌= పొడవటానికి; అడువన్‌= కొట్టటానికి; తొడంగడు= ప్రయత్నించడు; అట్టి= 
అటువంటి; ఆ నైష్టికునిచేతన్‌= ఆ నిష్టగలవాడిచేత; పాణి అనియెడు= చేయి అనే; వాకిలి= ద్వారం; బంధురముగన్‌= ఒప్పిదంగా; 
అడంగక+ఉన్ని?= మూయబడక ఉంటుందా? 
తాత్పర్యం: ఆత్మజ్ఞడు ఎదురుగా స్వర్లరాశి పడిఉన్నా పరి[గ్రహించడు. కోపం వచ్చినా ఎదుటివారిని పొడవటం, 
కొట్టటం చేయడు. అట్లాంటి నిష్టాగరిష్టుడు “చేయి” అనే వాకిలిని చక్కగా మూసినవాడవుతాడు. 


క ఏ విధము కాంతనైనన్‌ । దా విహరణమునకు నెపుడు. దార్వండు తనయం 
దావిష్టము భార్యావ్రత । మావెర వడ్డం బుపస్ట మనువాకిటికిన్‌. 320 


ప్రతిపదార్థం: తాన్‌= తాను; ఏ విధము కాంతన్‌+ఐనన్‌= ఎట్లాంటి (స్రీనైనా; విహరణమునకున్‌= విహారానికి; తార్పండు= 
కదియించడు; భార్యావ్రతము= పర'స్త్రీవర్జనాత్మకమైన పత్నీవ్రతం; తన+అందున్‌= తనలో; ఆవిష్టము= ప్రవేశించిఉంటుంది; 
ఆ వెరవు= ఆ పద్దతి; ఉపస్థము+అను= గుహ్యేంద్రియ మనే; వాకిటికిన్‌= ద్వారానికి; అడ్డంబు= నిరోధమై ఉన్నది. 
తాత్పర్యం: ఆత్మజ్ఞుడైన పండితుడు ఎట్టాంటి 'ప్రీనైనా తనతో విహరించటానికి పురికొల్పడు తాను తన భార్యతో 
తప్ప ఇతర స్త్రీలతో రమించడు. ఈ పద్దతి 'ఉపస్ట' మనే ద్వారాన్ని బంధిస్తుంది. 
క తనుయాత్రకు(గా నశనము । గొను; బూర్జముగాం గొనండు; గోరండు లౌల్యం 

బున రాని దాని; నమ్మెయి | ముని యుదరద్వార మోపి మూసెన కాదే? 321 


ప్రతిపదార్థం: అశనము= ఆహారం; తనుయాత్రకుగాన్‌= శరీరనిర్వహణానికై; కొనున్‌= స్వీకరిస్తాడు; పూర్ణము గాన్‌= పొట్టనిండుగా; 
కొనండు= తినడు స్వీకరించడు; లౌల్యంబునన్‌= చాపల్యంతో; రానిదానిన్‌= తనకు ప్రాప్తించనిదానిని; కోరండు= అభిలషించడు; 
ఆ+మెయిన్‌= ఆ రీతిగా; ముని= సంయమి; ఉదరద్వారము= “పొట్ట అనెడి వాకిలిని; మూసెన్‌+అ కాదే= బంధించెనే కదా! 
తాత్పర్యం: ఆత్మతత్తజ్ఞుడైన మునీంద్రుడు శరీరధారణకు ఎంత అవసరమో అంతే ఆహారం పరిగ్రహిస్తాడు. 
అంతేకాని పొట్టనిండా తినడు. తన కేది ప్రాప్తమో దానితో తృప్తి వహిస్తాడే కాని రానిదానిపై చాపల్యంతో అభిలాష 
చూపడు. ఆ రీతిగా ఉన్న ముని ఉదరమనే ద్వారాన్ని బంధించినట్లే కదా! 


క. పలుక6 డసత్యము, దూటం । బలుకండు, బెట్టిదముగాంగ6 బలుకండు, వాదం 
బులకు( జొరండు వాణి యనం । గలవాకిలి యట్టి బుధుండు గప్పం జాలున్‌. 322 


ప్రతిపదార్థం: అసత్యము= కల్లమాట; పలుక(డు= చెప్పుడు; దూజున్‌= ఇతరులను నిందించటానికై; పలుకండు= మాటలాడడు; 
బెట్టిదముకా(గన్‌= ఉద్దతంగా; పలుకండు= మాట్లాడడు; వాదంబులకున్‌= వాగ్వివాదాలకు; చొర(డు= ప్రవేశించడు; అట్టిబుధుండు= 
అట్టా ఉండే పండితుడు; వాణిఅనన్‌+కల= 'వాక్కు' అనగా కల; వాకిలి= ద్వారం; కప్పన్‌+చాలున్‌= బంధించగలుగును. 
తాత్పర్యం: పండితుడు అబద్దం చెప్పడు, పరనింద చేయడు, [క్రూరంగా పరుషవచనాలు పలుకడు, ఇతరులతో 
తగవులకు పోడు. అట్టా ఉండేవాడు “వాక్కు అనే వాకిలిని బంధించగలడు. 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ద్వారములు నాల్గు మూయంగ దక్షు(డైన । వాండ చూవె బ్రాహ్మణు( డట్టివాని కేల 
తపములును యజనంబులు దానములును । వ్రతములును వేదకింకరత్వంబు దొడంకు. 323 


ప్రతిపదార్థం: నాల్ను ద్యారములు= నాలుగు వాకిళ్ళు; మూయంగన్‌= బంధించటానికి; దక్షుండు+ఐనవాండు+అ= సమర్భుడైనవాడే; 

బ్రాహ్మణు(డు= విప్రుడు; చూవె= సుమా!; అట్టివానికిన్‌= అట్లాంటివాడికి; తపములును= తపస్సులున్నూ; యజనంబులు= 

యజ్ఞకరణములున్నూ; దానములును= వితరణములున్నూ; (వ్రతములును= (వ్రతాలున్నూ; వేదకింకరత్వంబు తొడంకు= 
Gy 

వేదదాస్యంతోడి సంబంధము; ఏల?= ఎందుకు? 


తాత్పర్యం: పై చెప్పిన పాణి, ఉపస్థం, ఉదరం, వాణి అనే నాలుగు ద్వారాలూ మూయగలిగే నైపుణ్యం కలవాడే 
(బ్రాహ్మణు డనబడతాడు. అట్టాంటివాడికి తపస్సులు, యాగ(క్రియలు, దానాలు, వ్రతాలు అక్కరలేదు. వాడు 
వేదాలకు దాస్యం చేయవలసిన అవసరం కూడా లేదు. 


విశేషం: ఇక్కడ బిహ్య, ఉపస్థం మొదలైన వాటిని నిగహించగల ఉత్తమగుణ సంపన్నుడే బ్రాహ్మణుడని చెప్పుట జరిగింది. 
అంతే కాని జాతిచేత బ్రాహ్మణుడైన వాడు పేర్కొన బడలేదని (గ్రహించాలి. 
తే. ద్వంద్వములు లేక పేర్ష్మికి వ్రస్సి పడక । ప్రకృతి వికృతులం గనుచుండు బ్రాహ్మణత్వ 

శాలి యా సదాచారంబు సలుపలేని । వాండు ఫలకాంక్షియై కర్మవశత. బొందు. 324 
ప్రతిపదార్థం: (బ్రాహ్మణత్వశాలి= (పై పద్యంలో చెప్పిన) (బ్రాహ్మణత్వమనే ధర్మంకలవాడు; ద్వంద్వములు లేక= శీతోష్టాలు, 
సుఖదుఃఖాలు ఇత్యాదిగాగల ద్వంద్వాలు లేనివాడై; పేర్మికిన్‌= గౌరవానికి; (వ్రస్సిపడక= ఆరాటపడక; ప్రకృతివికృతులన్‌= ప్రకృతి 
వికారాలను; కనుచుండున్‌= చూస్తూ ఉంటాడు; ఆ సదాచారంబు= ఆ స(త్రవర్తన; సలుపలేనివాండు= అనుష్టింపజాలనివాడు; 
ఫలకాంక్షి+ఐ= ఫలితాలమీది అపేక్ష గలవాడై; కర్మవశతన్‌= కర్మకు అధీనుడు కావటం; పొందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: పై జెప్పిన నాలుగు ద్వ్యారాలూ మూయటమనే బ్రాహ్మణధర్మంతో ఒప్పారేవాడే శీతోష్ణ సుఖదుఃఖాది 
ద్వంద్యాలకు లొంగడు. 'ప్రతిస్టకై ప్రాకులాడడు. ప్రకృతిరూపమైన (బ్రహ్మాన్నీ, వికృతిరూపమైన దైవతాన్నీ తటస్టుడై 
చూస్తూ ఉంటాడు. అట్లాంటి బ్రాహ్మణ్యాన్ని అనుష్టింపజాలనివాడే ఫలాన్ని అపేక్షించి కర్మల కధీనుడౌతాడు. 
వ. అని నిర్దేశించిన గోవునం దడంగియునికి దక్కి సన్నిహితుండై స్యూమరశ్మి తన పేరు సెప్పి 'యేను 
ధర్మనిర్ణయం బెటింగికొనవలసి గోవిలీనుండనై పలుకుచుండితి. గాని యొండుగాదు. మహాత్మా! ని 
న్నాశ్రయించితి. వేదంబులు ప్రమాణంబు లగుట యూంది వర్ణాశ్రమ విహితాచారంబులు నడపుటయుం, 
బరిత్యాగంబునుం గల దెయ్యది యత్యంత విధేయంబు సువ్యక్తంబుగా నెటింగింపవే. నీవు ధర్మసూక్ష్మ త్వదర్శి; 
వేను శుశ్రూషకుండ; న న్ననుశాసింపు'మనవుడు( గపిలుండు ప్రీతుండై యతని కిట్లనియె. 325 


ప్రతిపదార్థం: అని నిర్దేశించినన్‌= అని కపిలుడు చెప్పగా; స్యూమరశ్మి= స్యూమరళ్శి అనే ముని; గోవునందున్‌= ఆవునందు; 
అడంగిఉనికి= అడగిఉండటాన్ని; తక్కి= వర్ణించి; సన్నిహితుండు+ఐ= సమీపానికి వచ్చినవాడై; తన పేరుచెప్పి= తన నామం 
పేర్కొని; ఏను= నేను; ధర్మనిర్ణయంబు= ధర్మనిశ్చయం; ఎజింగికొనవలసి= తెలిసికొనవలసి; గోవిలీనుండను+ఐ= ఆవునందు 
దాగినవాడనై; పలుకుచుండితిన్‌= మాటాడుతూ ఉన్నాను; కాని= అంతేకాని; ఒండుకాదు= మరేమీ కాదు; మహాత్మా!= మహా 
బుద్దిగలవాడా!; నిన్నున్‌+ఆ(శ్రయించితిన్‌= నిన్ను అండగొన్నాను; వేదంబులు= (శ్రుతులు; ప్రమాణంబులు+అగుట= జ్ఞానకారణాలు 
కావటం; ఊంది= (గ్రహించి; వర్ణాశ్రమ విహిత+ఆచారంబులు= వర్ణాలకు, ఆశ్రమాలకు విధింపబడిన ఆచారాలు; నడపుటయున్‌= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 781 


నిర్వహించటమూ; పరిత్యాగంబునున్‌= వదలిపెట్టటమున్నూ; కలది= ఉన్నది; ఏ+అది= ఏది?; అత్యంత విధేయంబు= మిక్కిలిగా 
చేయదగినదో; సువ్యక్తంబుగాన్‌= స్పష్టంగా; ఎజింగింపవే!= తెలుపుమా!; నీవు= కపిలమునివైన నీవు; ధర్మసూక్ష్మత్వదర్శివి= 
ధరా శలలోని సూక్ష్మభావాన్ని చూచేవాడవు; ఏను= నేను; శు శూషకుండన్‌= సేవకుడను (వినగోరేవాడను); నన్నున్‌+అనుశాసింపుము= 
నన్ను ఆజ్ఞాపించుము; అనవుడున్‌= అనగా; కపిలుండు= కపిలముని; ప్రీతుండు+ఐ= (పీతి పొందినవాడై; అతనికిన్‌= ఆ 
స్యూమరళ్మికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: కపిలముని అట్లా చెప్పేసరికి స్యూమరశళ్శ్మి ధేనువులో దాగి ఉండటాన్ని వర్ణించి అతడికి సమీపంగా 
వచ్చాడు. తన పేరు చెప్పి ఇట్లా అన్నాడు: “నేను ధర్మనిశ్చయం (గ్రహించదలచి ఈ గోవులో దాగి మాటలాడానే 
కాని మరేమీ కాదు. ఓ మహాత్మా! నేను నిన్ను ఆ(శ్రయించాను. వేదాలు ప్రమాణాలు అన్న సంగతి (గ్రహించిన 
తర్వాత ఆ వేదాలలో విధించిన (బ్రాహ్మణాది వర్ణాలకూ, (బ్రహ్మచర్యాద్యాశ్రమాలకూ తగిన ఆచారాలను 
నిర్వహించటమూ కద్దు. పరిత్యజించటమూ కద్దు. ఈ రెండు పద్దతులలో ఏది మిక్కిలిగా అనుష్టించదగిందో 
స్పష్టంగా తెలియజెప్తుము. నీవు ధర్మాలలోని సూక్ష్మాంశాలను తెలిసినవాడవు. నేను వినాలన్న కోరికతో వచ్చిన 
సేవకుడను. నాకు ఈ రహస్యం బోధించి నన్ను శాసించుము”. అత డట్టా అనగానే కపిలుడు అతడిపట్ల పీతిపొంది 
ఇట్టా చెప్పాడు: 
క _ జ్ఞానంబు నాశ్రయించిన । వానికి నే పనుల గీడు వాటిల్లదు; ప్ర 

జ్ఞానరహితుండు గామా । ధీనత మెయి. గర్మసమితి త్రిప్పునం జిక్కున్‌. 326 
ప్రతిపదార్థం: జ్ఞానంబున్‌= జ్ఞానయోగాన్ని; ఆశ్రయించినవానికిన్‌= అండగాకొన్నవాడికి; ఏ పనులన్‌= ఏ కార్యాలలోనూ; కీడు= 
అశుభం; పాటిల్లదు= కలుగదు; (ప్రజ్ఞానరహితుండు= (ప్రకృష్ణమైన జ్ఞానం లేనివాడు; కామ+అధీనతమెయిన్‌= కోరికలకు 
వశపడుటవలన; కర్మసమితి (త్రిపునన్‌= కర్మసమూహాల పరిభ్రమణంలో; చిక్కున్‌= తగులుకొంటాడు. 
తాత్సర్యం: 'జ్ఞానాన్ని ఆశయించినవాడు ఏ పనిచేసినా వాడికి కీడు కలుగదు. జ్ఞానం లేనివాడు కోరికలకు దాసుడై 
కర్మలలో తగులుకొంటాడు. ఆ కర్మల చ(క్షభ్రమణంలోబడి తిరుగుతూ ఉంటాడు. 


క, అనహంకారు(డు నక్రో | ధనుండు నతృష్ణుండు నై నత(డు శుభ మశుభం 
బను భేదము బొరయండు; విడు | పున సమతాసుఖమయత్వముం గనుచుండున్‌. 327 


ప్రతిపదార్థం: అనహంకారు(డున్‌= అహంకారంలేనివాడు; అక్రోధనుండున్‌= కోపంలేనివాడు; అతృష్టుండున్‌= ఆశ లేనివాడూ; 
ఐన+అత(డు= అయినవాడు; శుభము+అశుభంబు+అను= మేలు కీడు అనే; భేదమున్‌= తేడాను; పొరయండు= పొందడు; 
విడుపునన్‌= త్యాగంచేత; సమతాసుఖమయత్వమున్‌= సమభావంచేత కలిగే సుఖస్థితిని; కనుచుండున్‌= చూస్తూ ఉంటాడు. 
తాత్సర్యం: అహంకారం, కోపం, ఆశ లేనివాడు శుభాశుభాలనే భేదదృష్టి పొందడు. అతడు త్యాగం కలిగి సర్వత్రా 
సమభావంతో సుఖస్వరూపాన్నే దర్శిస్తూ ఉంటాడు. 
క, విను మెటుక గలర మీరి, ల్లను నేకాత్మత్వసిద్ది లాభం బెందే 

ని నొకని కలవడు నాతం । డనుమానింప( డఖిల క్రియలు. బో ద్రోచున్‌.' 328 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; మీరు+ఎల్లనున్‌= మీరు అందరున్నూ; ఎజుకగలర= తెలివిగలవారే; ఎందున్‌+ఏనిన్‌= 
ఎక్కడో ఒక్కచోట; ఒకనికిన్‌= ఒక్కడికి; ఏక+ఆత్మత్వసిద్దిలాభంబు= ఒకే ఒక ఆత్మ ఉన్నదనే భావప్రాప్తి; అలవడున్‌= సిద్దిస్తుంది; 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆతండు= ఆ సిద్ది కలిగినవాడు; అనుమానింపండు= సందేహించడు; అఖిలక్రియలున్‌= సమస్తమైన పనులూ; పోన్‌'త్రోచున్‌= 
తాలగద్రోస్తాడు. 

తాత్పర్యం: వినుము. మీరందరూ జ్ఞానం కలవారే, ఐనా ఎక్కడో ఒకానొకడికి మాత్రమే సర్వత్రా ఏకాత్మభావనా ప్రాప్తి 
కలుగుతుంది. అది కలిగినవాడి కీ సందేహా లుండవు. అతడు సర్వకర్మలూ అనాయాసంగా కడకు నెట్టివేస్తాడు. 
వ. అనిన విని స్యూమరశ్మి య మ్మునివరున కిట్లనియె. 329 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; స్యూమరశ్శి= స్యూమరశ్మి యనేవాడు; ఆ+మునివరునకున్‌= ఆ మునిశ్రేష్టుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: కపిలు డట్ట్లా చెప్పగా విని స్యూమరశ్మి ఆ మునీంద్రుడితో ఈ రీతిగా చెప్పాడు. 
ఆ. _ వేదశాస్త్రసరణి విడుచు టున్నార్గవ । ర్తనము; మోక్షపదము రాదు దాన 

ననంగ విందు; నంచితాత్మ వేదంబుల( । గైకొనమియ కీడు నాకు. జూడ. 330 
ప్రతిపదార్థం: అంచిత+ఆత్మ!= పూజితాత్మా!; వేదశాస్త్రసరణి= వేదాలు, శా(స్రాలు విధించిన త్రోవ; విడుచుట= వీడటం; 
ఉన్మార్గవర్తనము= తప్పుత్రోవలో నడవటమే; దానన్‌= అందువలన; మోక్షపదము= ముక్తిస్థానం; రాదు= సిద్ధించదు; అన(గన్‌= 
అని చెప్పగా; విందున్‌= విని ఉన్నాను; నాకున్‌+చూడన్‌= నా పరిశీలనలో; వేదంబులన్‌= (శ్రుతులను; కైకొనమి+అ= 
స్వీకరింపకుండటమే; కీడు= అశుభం. 
తాత్సర్యం: పవిత్రాత్మా! వేదాలు, శాస్త్రాలు విధించిన త్రోవ వదలటం తప్పుదారిలో చరించటమే. అట్లా 
చేయటంవలన ముక్తి సిద్దించదని నేను విన్నాను. పరిశీలించి చూడగా వేదాలను అంగీకరించకుండా ఉండటమే 
కీడుగా నాకు తోస్తున్నది. 
వ. నా మనంబు సందియంబు( బాపవే యనినం గపిలుం డమ్మహాద్విజునితో 'వేదంబుల నేల కై కొనకుండ 

వచ్చు? నవియ చూవె లోకంబులకుం బ్రమాణంబు'లని పలికి యిట్లనియె. 331 
ప్రతిపదార్థం: నా మనంబు సందియంబు= నా మనస్సులోని సందేహాన్ని; పాపవే= తొలగించుమా; అనినన్‌= అనగా; కపిలుండు= 
కపిలముని; ఆ+మహాద్విజునితోన్‌= ఆ గొప్పవిపుడితో; వేదంబులన్‌= (శ్రుతులను; ఏల= ఎందుకు; కైకొనక+ఉండవచ్చున్‌?= 
స్వీకరించక ఉండవచ్చును?; అవి+అ= ఆ వేదములే; చూవె!= సుమా!; లోకంబులకున్‌= జగత్తులకు; ప్రమాణంబులు= 
కొలమానాలు, ఆదర్శాలు; అని పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 
తాత్సర్యం: నా మనస్సులోని సందేహం తొలగించు'మని స్యూమరశళ్శ్మి అనేసరికి కపిలుడు ఆ మహాబ్రాహ్మణుడితో 
'వేదాలను ఎందుకు అంగీకరించకుండా ఉండాలి? అవే కదా లోకాలకు ప్రమాణాలుగా ఉన్నాయి” అని చెప్పి 
మళ్ళీ ఇట్టా అన్నాడు: 

కపిలు(డు స్యూమరశ్మ్శికి వేదంబులు ముఖ్య ప్రమాణంబులుగా( జెప్పుట (సం. 12-262-14,1) 
క. “అరయంగా శబ్దంబును । బరంబు నన రెండు సూవె బ్రహ్మములు; గుణో 

త్తర! శబ్దబ్రహ్మ భజన । పరు(డు పరబ్రహ్మ మహిత పదమున్‌ బొందున్‌. 332 
ప్రతిపదార్థం: గుణ+ఉత్తర!= గుణ్రేష్టుడా!; అరయంగాన్‌= పరిశీలించగా; శబ్దంబును= శబ్దమనీ; పరంబును= పరమనీ; అనన్‌= 
అనగా; రెండు= ఇవి రెండూ; (బ్రహ్మములు= (బ్రహ్మ శబ్దంచేత చెప్పబడతాయి; చూవె= సుమా!; శబ్ద(బ్రహ్మ భజనపరు(డు= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 783 


శబ్దబ్రహ్మమును సేవించటంలో ఆసక్తుడైనవాడు; పరబ్రహ్మమహిత పదమున్‌= పరబ్రహ్మ మనే శ్రేష్టమైన మోక్షస్టానాన్ని; పొందున్‌= 
a a oa [<>] 

చేరుకొంటాడు. 
తాత్సర్యం: గుణగ్రేష్టుడవైన ఓ స్యూమరళ్మీ! బ్రహ్మములు రెండు. అవి శబ్ద బ్రహ్మమనీ, పరబ్రహ్మమనీ 
పేర్కొనబడుతున్నాయి. అందులో శబ్దబ్రహ్మాన్ని భజించి నిష్టాతుడైనవాడు పరబ్రహ్మపదవి అనే మోక్షస్థానం 
చేరుకొంటాడు. 
విశేషం: పై పద్యంలో 'గుణోత్తరి అనే పదాన్ని శబ్దబ్రహ్మశబ్దానికి విశేషణంగా అన్వయించి గుణాలచేత శ్రేష్టమైన శబ్ద బ్రహ్మాన్ని 
భజించేవాడు అని కూడ అర్థం చెప్పవచ్చును. ఈ పద్యానికి మూలమైన సంస్కృత శ్లోకం 

“ద్వే బ్రహ్మణీ వేదితన్యే శబ్ద బ్రహ్మ పరం చ యత్‌ । శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి 11” 
అని అమృతబిందూపనిషత్తులో 

“ద్వే విద్యే వేదితవ్యే తు శబ్ద బ్రహ్మ పరం చ యత్‌ । శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి॥” 
అని కొద్దిపాటి మార్పుతో కనిపిస్తున్నది. 

= — 

శబ్దబ్రహ్మ విద్యను అపరావిద్య అనీ, పరబ్రహ్మ బోధకవిద్యను పరావిద్య అనీ ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మొదట 
అపరావిద్యలో కృషి చేసి నిష్ణాతుడైన వాడు అనగా ఆరితేరినవాడు పరావిద్యలో ప్రావీణ్యం పొందగలడని ఉపనిషత్తుల అభిప్రాయం. 
క, మనమున నెద్దియు. గోరం | డనసూయయు శమము దమము నతులజ్ఞానం 

బును గల గృహపతి ధర్మం । బని నడపును వేదచోదితాచారములన్‌. 333 
ప్రతిపదార్థం: అనసూయయున్‌= అసూయ లేకపోవటమూ; శమమున్‌= అంతరిం(ద్రియనిగ్రహమూ; దమమున్‌= బాహ్యేంద్రియ 
నిగ్రహమూ; అతులజ్ఞానంబును కల= సాటిలేని జ్ఞానమూ కలిగినట్టి; గృహపతి= గృహస్థుడు; మనమునన్‌= చిత్తంలో; ఎద్దియున్‌= 
ఏది కూడా; కోరండు= అభిలషించడు; వేదచోదిత+ఆచారములన్‌= వేదంచేత విధించబడిన ఆచారాలను; ధర్మంబు+అని= 
ఇవి చేయదగిన ధర్మాలని; నడపును= నిర్వహిస్తాడు. 
తాత్పర్యం: అసూయ వదలి అంతరింద్రియాలపైనా, బాహ్యేంద్రియాలపైనా నిగ్రహం సాధించిన జ్ఞానసంపన్నుడైన 
గృహస్థుడు మనస్సులో ఏదీ అభిలషించడు. అతడు వేదం విధించిన సదాచారాలను కర్తవ్యధర్మాలన్న బుద్దితో 
శ్రద్దగా నిర్వహిస్తాడు. 
క. భూతదయయు ననహంకా । రాతిశయము. గలుగు విమలు( డప్రాయశ్లి 
త్తాతురుండు సూవె! విధులు సు । నీతములైనను దృఢాత్మనిష్ట కతమునన్‌. 334 

ప్రతిపదార్థం: భూతదయయున్‌= ప్రాణికోట్టపై కరుణ; అనహంకార+అతిశయమున్‌= అహంకారం లేమి; కలుగు= కలిగినట్టి; 
విమలు(డు= నిర్మలస్వభావుడు; విధులు= వేదవిహితాచారాలు; సునీతములు+ఐనను= చక్కగా అనుష్టించబడినప్పటికి; దృఢ+ 
ఆత్మనిష్థ= గట్టి ఆత్మస్థితి; కతమునన్‌= కారణాన; అప్రాయళ్ళిత్తాతురుండు= ప్రాయళ్ళిత్తంచేత ఆతురుడు కానివాడు; చూవె!= 
సుమా! 
తాత్సర్యం: ప్రాణులపై దయ, అహంకారం బొత్తిగా లేకపోవటం కల నిర్మలచిత్తుడైన గృహస్థుడు దృఢమైన 
ఆత్మనిష్ట కలిగి ఉంటాడు. అందువలన అతడు వేదం విధించిన ఆచారాలు, కర్మలు చేస్తున్నా ప్రాయశ్చిత్తం 
చేయవలసిన పనిలేదు.(ఆత్మనిష్టవలన అతడిలోని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ప్రాయశ్చిత్తం అక్కరలేదనిభావం.). 


784 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను శాంతులైన విప్రులు | మనుజేంద్రులు గృహమునంద మహితవ్రత సం 

జనిత పరిజ్ఞాన నిరం । జనులై పడయుదురు సూవె శాశ్వతపదమున్‌. 335 
ప్రతిపదార్థం: విను= వినుము; శాంతులు+ఐన= నిగ్రహపరులైన; విప్రులు= (బ్రాహ్మణులు; మనుజ+ఇంద్రులు= రాజులు; 
గృహమునందు+అ= ఇంటియందే; మహిత వ్రతసంజనిత పరిజ్ఞాన నిరంజనులు+ఐ= (శ్రేష్టమైన (వ్రతంచేత కలిగిన పరిజ్ఞానంచేత 
దోషం లేనివారై; శాశ్యతపదమున్‌= ముక్తిని; పడయుదురు= పొందుతారు; చూవె!= సుమా! 
తాత్సర్యం: ఇంకా వినుము. ఇంద్రియని[గ్రహపరులైన విప్రులు, నృపులు గృహస్థాశ్రమంలోనే చక్కని వ్రతాలు 
ఆచరించి అందువలన కలిగిన జ్ఞానం వలన దోషం శమించినవారై శాశ్వతమైన మోక్షస్థానం పొందుతారు. 
తే.  బ్రహ్మచర్యాదు లగు నాల్గు. బాదమహిమ । గాగ బరంగెడు ధర్మ మొక్కటియ చూవె! 

యెవ్వం డెందు వర్తించిన నేమి? సకల । కర్మఫలరూపకత్వ మొక్కటియ కాదె! 336 
ప్రతిపదార్థం: బ్రహ్మచర్య+ఆదులు+అగు= బ్రహ్మచర్యం మొదలైనవి; నాల్లున్‌= నాలుగు ఆశ్రమాలు కూడా; పాదమహిమకాంగన్‌= 
పాదప్రభావం పొందగా; పరలౌడు= విలసిల్లే; ధర్మము= ధర్మం; ఒక్కటియచూవె!= ఒక్కటే సుమా!; ఎవ్వండు= ఏ వ్యక్తి; ఎందు= 
ఏ ఆశ్రమంలో; వర్తించినన్‌+ఏమి= (ప్రవర్తించినా ఏమి; సకలకర్మఫలరూపకత్వము= సమస్త కర్మల ఫలాన్ని రూపించే ధర్మం; 
ఒక్కటియ కాదె!= ఒక్కటే కదా! 
తాత్పర్యం: ధర్మానికి బ్రహ్మచర్యం మొదలైన నాలుగా(శ్రమాలు నాలుగుపాదాలుగా ఉన్నాయి. ఆ నాలుగుపాదాలపై 
నిలిచి ఉన్న ధర్మం ఒక్కటే. అందుచేత ఎవడు ఏ ఆశ్రమంలో ఉంటే నేమి? సమస్త కర్మల ఫలాలను రూపింపజేసే 
ధర్మస్వరూపం ఒక్కటే కదా! (సర్వకర్మల ఫలస్వరూపం ఒకటే కదా!) 
క. సంతోషామృత సుఖిత । స్వాంతుం డగు నేని నట్టివాండు గృహంబుం 

గాంతారదేశమును నొ । క్కంతగ నిశ్చింతవృత్తి నక్షోభ్యు( డగున్‌. 337 
ప్రతిపదార్థం: సంతోష+అమృత సుఖితస్వాంతుండు= సంతసమనే అమృతంచేత సుఖించిన చిత్తం కలవాడు; అగున్‌+ఏనిన్‌= 


అయితే; అట్టివాండు= అట్లాంటి మనుజుడు; గృహంబున్‌= ఇంటిని; కాంతారదేశమునున్‌= అడవిప్రదేశాన్నీ; ఒక్కంతగన్‌= ఒకే 
విధంగా (భావించి); నిశ్చింతవృత్తి= చింతలేని వర్తనముతో; అక్షోభ్యుండు+అగున్‌= క్షోభింపజేయటానికి వీలుకాని వాడౌతాడు. 


తాత్సర్యం: ఎవడు సంతోషమనే అమృతంతో సుఖించే చిత్తం కలిగి ఉంటాడో అట్లాంటివాడు ఇంటినీ, అడవినీ 
ఒకే రకంగా భావించగలవా డవుతాడు. వాడికి చింతలు ఉండవు. అందువలన దేనికీ కలత చెందడు. 


క విను తృష్టారాహిత్యం | బున నాలవు నాశ్రమంబు( బొందుదురు మహా 

జను; లది యుపనిషదుక్తం । బనక యవైదిక మనంగ నగునే నీకున్‌? 338 
ప్రతిపదార్థం: విను= వినుము; మహాజనులు= గొప్పవారు; తృస్థారాహిత్యంబునన్‌= ఆశలేమిచేత; నాలవు= నాల్లవదైన; 
ఆ(శ్రమంబున్‌= సన్న్యాసాశ్రమాన్ని; పొందుదురు= చెందుతారు; అది= ఆ పద్దతి; ఉపనిషద్‌+ఉక్తంబు+అనక= ఉపనిషత్తులచేత 
ప్రతిపాదించబడినదని చెప్పక; అవైదికము+అనంగన్‌= వేదవిరుద్ద మైనదని చెప్పగా; నీకున్‌+అగునే?= నీకు తగునా? 
తాత్పర్యం: మహాత్ములు ఆశను పూర్తిగా వర్ణించి నాలుగవదైన సన్న్యాసాశమం స్వీకరిస్తారు. అది ఉపనిషత్తులు 
ప్రతిపాదించిన పద్దతి. అట్లా భావించక అది వేదవిహితమైనది కాదు అని నీవు చెప్పవచ్చునా? 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 785 


క. జ్ఞానము ధర్మమున కధి । ష్టానము మూలంబు పరమసంతోషము భ 

వ్యానూనత్యాగము రూ । పానందము ప్రాంకు దాని కను వేదంబుల్‌. 339 
ప్రతిపదార్థం: వేదంబుల్‌= శ్రుతులు; ధర్మమునకున్‌= యతిధర్మానికి; అధిష్టానము= ఆశ్రయం; జ్ఞానము= జ్ఞాననిష్ట; దానికిన్‌= 
ఆ ధర్మానికి; పరమసంతోషము= ఆనందం; మూలంబు= మొదలు; భవ్య+అనూనత్యాగము= శ్రేష్టమైన మహాత్యాగం; రూపు= 
స్వరూపం; ఆనందము= ఆత్మానందం; ప్రాతు= ఆలంబనం; అనున్‌= అని చెప్పుతున్నవి. 
తాత్సర్యం: వేదాలు యతిధర్మాని కధిష్టానం జ్ఞానమనీ, దానికి అత్యంతసంతోషస్థితే మొదలనీ, మహాత్యాగమే 
స్వరూపమనీ, ఆనందమే పట్టుగొమ్మ అనీ చెప్పుతున్నాయి. 
క. ఏదియు. దల(ప నసేవ్యము । గా దాశ్రమసమితిలోన( గావున శుచులై 

యేదాన నున్న సంసా । రోదధి యాదరికి( బోవ నోపుదురు బుధుల్‌. 340 
ప్రతిపదార్థం: ఆ శ్రమసమితిలోనన్‌= బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలలోనూ; ఏదియున్‌= ఏ ఆశ్రమం కూడా; తల(పన్‌= 
భావించగా; అసేవ్యము కాదు= సేవించదగనిది కాదు; కావునన్‌= అందుచేత; శుచులు+ఐ= శుద్దాంతఃకరణం కలవారై; 5 
దానన్‌+ఉన్నన్‌= ఏ ఆ(శ్రమంలో ఉన్నా; బుధుల్‌= పండితులు; సంసారోదధి= సంసారసాగరం యొక్క; ఆ దరికిన్‌= ఆవలి 
గట్టుకు; పోవన్‌= పోవటానికి; ఓపుదురు= సమర్ధు లవుతారు. 
తాత్సర్యం: బాగా ఆలోచించి చూస్తే నాలుగు ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమమూ సేవించదగనిది కాదు. అందువలన 
అంతఃకరణశుదైి కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నా ఆత్మజ్ఞులైన పండితులు సంసారసాగరతీరం చేరగలరు. 

(©) a= 


క. సంతోషంబున నేగతి | శాంతాత్మున కొదవు దాని సద్దతిగా వే 

దాంతవిదులు గొనియాడుదు; । రింత నిజము; దీని నీవు నెజుంగు మనింద్యా! 341 
ప్రతిపదార్థం: అనింద్యా!= నిందించదగనివాడా!; శాంత+ఆత్మునకున్‌= శమించిన చిత్తంకలవాడికి; సంతోషంబునన్‌= సంతసం 
చేత; ఏ గతి= ఏ ప్రాప్తి; ఒదవున్‌= కలుగునో; దానిన్‌= ఆ గతిని; వేదాంత విదులు= వేదాంతం తెలిసిన వారు; సద్గతిగాన్‌= 
మంచిగతిగా; కొనియాడుదురు= పొగడుదురు; ఇంత నిజము= ఇంతా సత్యం; నీవున్‌= నీవుకూడ; దీనిన్‌= ఈ విషయాన్ని; 
ఎణుగుము= తెలిసికొనుము. 
తాత్సర్యం: పవిత్రుడవైన ఓ స్యూమరశ్మీ! శాంతచిత్తుడైన వాడికి సంతోషం కారణంగా ఏ గతి లభిస్తుందో, 
ఆ గతినే సద్గతి అని వేదాంతవేత్తలైన పెద్దలు శ్లాఘిస్తారు. ఇది సత్యం. నీవు కూడా ఈ సత్యాన్ని (గ్రహించుము. 
తే. వేద తాత్పర్య మారసి వేదితవ్య । మెటు(గు వారలు వేదజ్ఞు; లిట్లు గాని 

వారు వేదపాఠకులు; సర్వంబు నరయ । వేద పరినిష్టితము సూవె విప్రవర్య! 342 
ప్రతిపదార్థం: విప్రవర్య!= బ్రాహ్మణశ్రేష్టా!; వేద తాత్సర్యము= (శ్రుతియొక్క భావాన్ని; ఆరసి= పరిశీలించి; వేదితవ్యము= 
తెలిసికొన దగిన తత్త్వాన్ని; ఎజు6గువారలు= తెలిసికొనేవారు; వేదజ్ఞులు= వేదం తెలిసినవారు; ఇట్టు కానివారు= ఈ రీతిగా 
తెలిసికొననివారు; వేదపాఠకులు= వేదం చదివేవారు; అరయన్‌= పరిశీలించగా; సర్వంబున్‌= సమస్తమూ; వేదపరినిస్టితము= 
వేదంలో నిహితం; చూవె!= సుమా! 
తాత్సర్యం: విప్రశ్రేష్టా! ఎవరు వేదభావాన్ని గ్రహించి తెలియదగిన తత్త్యం తెలిసికొంటారో వారే వేదం తెలిసినవా 
రవుతారు. అట్లా కానివారు వట్టి వేదపాఠకులు మాత్రమే. వారికి వేదరహస్యం తెలియదు. పరిశీలించి చూచేవారికి 
వేదంలోనే అంతా నిక్షిప్తమైనట్లు గోచరిస్తుంది. 


786 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. త్యాగ మొక నెలవు; శమసం | యోగం బుత్తరము దాని; కూర్చ్వము సంతో 
షాగమము; మోక్షలాభో । ద్యోగికి నివి గమ్యభూము లుత్తమధిషణా!' 343 


ప్రతిపదార్థం: ఉత్తమధిషణా!= (శ్రేష్టమైన బుద్ది కలవాడా!; త్యాగము= కర్మఫలాన్ని త్యజించటం; ఒక నెలవు= ఒక స్థానం; 
దానికిన్‌= ఆ త్యాగానికంటె; శమసంయోగము= అంతరింద్రియ నిగ్రహం; ఉత్తరము= శ్రేష్టం; సంతోషాగమము= సంతుష్టి 
పొందటం; ఊర్ష్యము= దానికంటె ఉన్నతమైనది; మోక్షలాభ+ఉద్యోగికిన్‌= ముక్తిప్రాప్తికై ప్రయత్నించే వాడికి; ఇవి= ఈ మూడూ; 
గమ్యభూములు= చేరదగిన స్థానాలు. 


తాత్పర్యం: (శ్రేష్టమతీ! మోక్షం కావాలని ప్రయత్నించే సాధకుడు ముందు కర్మఫలత్యాగం చేయాలి. ఆ తరువాత 
మనస్సును ని[గ్రహించాలి. ఆ పైన సదా సంతోషంతో ఉండాలి. ఇవి ఒక దానికంటె ఒకటి ఉన్నతమైన గతులు. 
సాధకుడు తప్పక ఈ మూడింటినీ పొందాలి”. 


వ. అని యి ట్లుపదేశించి. 344 
ప్రతిపదార్థం: అని ఇట్లు= అని ఈ రీతిగా; ఉపదేశించి= ప్రబోధించి. 
తాత్పర్యం: కపిలుడు స్యూమరశ్శ్మికి పైన చెప్పిన విధంగా ఉపదేశించాడు. తరువాత. 


సీ, _“వేదితవ్యంబన విదితంబు నా బుతం । బన(గ సత్యంబన నతిశయిల్లి, 
సంభృతస్థావర జంగమం బనంగ స । ర్వాత్మకంబన శుభం బనంగ వెలసి, 
థి 
యవ్యక్త మనంగ బ్రహ్మంబునా నుత్తర । మనంగ శివంబన వినుతి కెక్కి 
ప్రభవం బనంగ నవ్యయ మన శాంతి నాం । దేజంబు నా నెందు. దేజరిల్లి, 


తే. క్షమ యనంగ నంబర మనంగా ధ్రువంబు । నా ననామయ మన నొప్పి లీనరూప 
బుద్ది సంప్రాష్య మగు తత్ప్వమునకు వేద । మానిత బ్రాహ్మణులకు నమస్మరింతు.' 345 


ప్రతిపదార్థం: వేదితవ్యంబు+అనన్‌= వేదితవ్యమనీ (తెలిసికొనదగిన దనీ); విదితంబునాన్‌= విదితమనీ (తెలియబడినదనీ); 
బుతంబు+అనయగన్‌= బుతమనీ; సత్యంబు+అనన్‌= సత్యం అనీ; అతిశయిల్లి= శోభిల్లి; సంభృత స్థావర జంగమంబు+అనంగన్‌= 
చరాచరములను భరించినదనీ; సర్వాత్మకంబు+అనన్‌= సర్వ స్వరూపమనీ, అన్నిటికీ ఆత్మస్థానీయమనీ; శుభంబు+అనంగన్‌= 
శుభమనీ; వెలసి= అలరారి; అవ్యక్తము+అనయగన్‌= అవ్యక్తమనీ; (బ్రహ్మంబునాన్‌= బ్రహ్మమనీ; ఉత్తరము+అనంగన్‌= ఉత్తరమనీ; 
శివంబు+అనన్‌= శివమనీ; వినుతికిన్‌+ఎక్కి= (ప్రసిద్ది పొంది; ప్రభవంబు+అనంగన్‌= (ప్రభవమనీ (ఉత్పత్తి స్థానమనీ); 
అవ్యయము+అనన్‌= అవ్యయ మని (వ్యయం కానిదనీ); శాంతినాన్‌= శాంతి అనీ; తేజంబునాన్‌= తేజమనీ; ఎందున్‌= అంతటా; 
తేజరిల్లి= (ప్రకాశించి; క్షమఅన(గన్‌= క్షమ అనీ, (భూమి అనీ); అంబరంబు+అనయగాన్‌= అంబరమనీ (ఆకాశమనీ); ధ్రువంబునాన్‌= 
(ధ్రువమనీ (స్టిరమైనదనీ); అనామయమనన్‌= అనామయమనగా (జాడ్యం లేనిదనగా); ఒప్పి= భాసించి; లీనరూప 
బుద్దిసంప్రాప్యము+అగు= లయమైన రూపం కల బుద్దిచేత ప్రాపింపదగిన; తత్త్యమునకున్‌= పరతత్త్యానికి; వేదమానిత 
(బ్రాహ్మణులకున్‌= వేదజ్ఞానంచేత పూజించబడిన విప్రులకూ; నమస్కరింతున్‌= ప్రణమిల్లుతాను. 


తాత్సర్యం: వేదితవ్యమూ, విదితమూ, బుతమూ, సత్యమూ, సంభృతన్థావరజంగమమూ (చరాచర జగత్తును 
భరించేది), సర్వాత్మకమూ, శుభమూ, అవ్యక్తమూ, (బ్రహ్మమూ, ఉత్తరమూ, శివమూ, ప్రభవమూ, అవ్యయమూ, 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 787 


శాంతీ, తేజమూ, క్షమా, అంబరమూ, (ధ్రువమూ, అనామయమూ - అని వ్యవహరించబడుతూ లయించిన రూపం 
కల బుద్ధికి మాత్రమే గోచరమవుతున్న పరతత్యానికీ, వేద విజ్ఞానంతో పూజితులైన విప్రులకూ నేను నమస్కరిస్తాను. 


వ. అని పలుకుటయు స్యూమరశ్మి ప్రీతు(డగుచు( గపిలునిం బ్రశంసించె; నియ్యితిహాసంబు తాత్పర్యంబు 
నీవుం గనికొను'మని చెప్పినం దద్దయు( బ్రియంబంది ధర్మనందనుండు 'ధర్మార్థకామంబులు మూడును 
వేదశంసితంబులు; వీనిలో నెద్దాని లాభంబున విశేషంబు గలిగియుండు నెలింగింపవే !'' యనిన 
గాంగేయుండు గుండధారుం డనువా(డు నిజభక్తున కుపకారంబు సేసిన ప్రకారం బితిహాస రూపంబునం 


బ్రవర్తిల్లునది భవత్ర్రశ్నంబునకు నుత్తరంబై యుండు; వినుము చెప్పెద'నని యప్పుడమిటేని కిట్లనియె. 346 


ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని చెప్పేసరికి; స్యూమరళ్మి ప్రీతుండు+అగుచున్‌= స్యూమరశ్మిఅనే ముని సంతుష్టుడై; 
కపిలునిన్‌= కపిలుడిని; ప్రశంసించెన్‌= అభినందించాడు; ఈ+ఇతిహాసంబు+తాత్సర్యంబున్‌= ఈ ఇతిహాసంయొక్క భావాన్ని; 
నీవున్‌= నీవు కూడా; కనికొనుము= (గ్రహించుము; అని చెప్పినన్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; 
తద్దయున్‌= మిక్కిలిగా; ప్రియంబు+అంది= సంతోషించి; ధర్మ+-అర్హకామంబులు మూండునున్‌= ధర్మం, అర్థం, కామం అనే 
మూడు పురుషార్థాలూ; వేదశంసితంబులు= వేదాలచేత ప్రశంసింపబడి ఉన్నాయి; వీనిలోన్‌= ఈ మూడింటిలోనూ; ఏ+దాని 
లాభంబునన్‌= దేని ప్రాప్తివలన; విశేషంబు= అతిశయం; కలిగి+ఉండున్‌= లభిస్తుంది; ఎజింగింపవే= చెప్పుమా; అనినన్‌= అని 
అడుగగా; గాంగేయుండు= భీష్ముడు; కుండధారుండు+అనువాండు= కుండధారుడనేవాడు; నిజభక్తునకున్‌= తన భక్తుడికి; 
ఉపకారంబు చేసిన ప్రకారంబు= ఉపకరించిన పద్దతి; ఇతిహాసరూపంబునన్‌= పూర్వకథారూపంతో; (ప్రవర్తిల్లున్‌= ఉంటున్నది; 
అది= ఆ కథ; భవ(త్రశ్నంబునకున్‌= నీ (ప్రశ్నకు; ఉత్తరంబు+ఐ ఉండున్‌= సమాధానమై ఉన్నది; వినుము= ఆలకించుము; 
చెప్పెదన్‌+అని= చెప్పుతాను అని; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: అని కపిలమునీంద్రుడు చెప్పేసరికి స్యూమరశ్శ్మి సంతసించి కపిలమునిని ప్రశంసించాడు. ఈ కథలోని 
భావం నీవు కూడా (గ్రహించుము అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఆయన 
మళ్ళీ వేదాలలో ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు ప్రశస్తమై ఉన్నాయి. ఆ మూడిటిలోనూ ఏది 
లభిస్తే గొప్పగా ఉంటుంది? ఈ సంగతి తెలియజెప్ప్తుము” అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు “ పూర్వం 
కుండధారుడు అనేవాడు తన భక్తుడికి ఉపకరించిన విధానం ఒక ఇతిహాసరూపంలో ఉన్నది. అది నీ (ప్రశ్నకు 
సమాధానంగా ఉంటుంది; దానిని చెప్పుతాను వినమని ఆ ధర్మరాజుతో ఇట్టా అన్నాడు: 


కుండధారుం డను దేవానుచరుని వృత్తాంతము (సం. 12-263-2) 


సీ, “యజ్ణ్లార్ల మొక్క బ్రాహ్మణుడు ధనార్హియై । తపము సేయగ గుండధారు€ డనంగ6 
సథ ఆ థూ 


బరంగెడు దేవానుచరు( డచ్చటికి వచ్చి । 'యభిలాష మేరూపి మనుడు 'నర్ధ 
సిద్ది గోరెద'నని చెప్పిన( బ్రీతి నా । తడు మాణిభద్రుని ధనదభృత్యు 
నియతి. దలంప సన్నిధి సేసె నయ్యక్షు( | డతండు 'మదాశ్రితుం డైన యితని 


తే. ధనసమగ్రుని( జేయవే యనిన 'నెంత । ధనము వలసిన నిచ్చెద' ననియె మాణి 
భద్రు( డదమ్మహాత్ముండు మర్త్యభావ మస్థి । రత్వదూషిత మను విచారంబు వుట్టి! 347 


ప్రతిపదార్థం: ఒక్క బ్రాహ్మణుండు= ఒక విప్రుడు; యజ్ఞ+అర్థము= యజ్ఞంకొరకై; ధనార్ధి+ఐ= ధనంకోరినవాడై; తపము 
చేయంగన్‌= తపస్సు చేయగా; కుండధారుండు+అనంగన్‌= కుండధారుడు అనే పేరుతో; పరలౌడు= ప్రవర్తిలైడు; దేవ+అనుచరుండు= 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవసేవకుడు; అచ్చటికిన్‌= ఆ చోటికి; వచ్చి= ఏతెంచి; అభిలాషము= కోరిక; ఏ రూపము?= ఎట్టిది?; అనుడున్‌= అనగా; 
అర్హసిద్దిన్‌= ధనప్రాప్తిని; కోరెదను+అని= అభిలషిస్తున్నానని; చెప్పినన్‌= చెప్పగా; ఆతండు= ఆ కుండధారుడు; ప్రీతిన్‌= ప్రీతితో; 
నియతిన్‌= నియమపూర్వకంగా; ధనదభృత్యున్‌= కుబేరుడి బంటు అయిన; మాణిభద్రునిన్‌= మాణిభద్రుడనేవాడిని; తలంపన్‌= 
స్మరించగా; ఆ+యక్షుండు= ఆ యక్షుడు; సన్నిధిచేసెన్‌= సమీపించాడు; అతండు= ఆ కుండధారుడు; మదాగశ్రితుండు+ఐన= 
నన్నా శ్రయించిన వాడైన; ఇతనిన్‌= ఈ బ్రాహ్మణుడిని; ధనసమగగ్రునిన్‌= ధనంచేత సంపూర్ణ్ణుడిగా; చేయవే= చేయుమా; అనినన్‌= 
అనగా; మాణిభద్రుండు= మాణిభద్రుడనే ఆ యక్షుడు; ఎంతధనము= ఎంత విత్తం; వలసినన్‌= కావలసినను; ఇచ్చెదన్‌= ఇస్తాను; 
అనియెన్‌= అన్నాడు; ఆ+మహాత్ముండు= మహనీయుడైన ఆ కుండధారుడు; మర్హ్యభావము= మరణించే స్వభావంకల మానవత్వం; 
అస్థిరత్వ దూషితము= శాశ్వతం కాకపోవటంచేత దూషించబడింది; అను విచారంబు= అనే ఆలోచన; పుట్టి= కలిగి. 
తాత్సర్యం: ఒక విప్రుడు యజ్ఞం చేయాలన్న తలంపుతో ధన మభిలషించి తపస్సు చేశాడు. కుండధారుడనే 
దేవసేవకు డొకడు అతడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. వచ్చి 'నీ కోరిక ఏమి?” అని ప్రశ్నించాడు. ఆ 
(బ్రాహ్మణుడు ధనం కొరకై తపస్సు చేస్తున్నా నన్నాడు. అప్పుడు ఆ కుండధారుడు నియమపూర్వకంగా కుబేరుడి 
బంటైన మాణిభద్రుడనే యక్షుడిని తలచాడు. ఆ యక్షుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పు డా 
కుండధారుడు “ఈ విప్రుడు నన్ను ఆశ్రయించి ఉన్నాడు. ఇతడిని మిక్కిలి ధనవంతుడిని చేయుము” అని 
అర్థించాడు. అంతట మాణిభ(ద్రుడు “ఇతడు ఎంత ధనం కావలె నని కోరినా ఇస్తాను” అని చెప్పాడు. ఇంతలో 
కుండధారుడు “మానవుడు మరణశీలుడు. మానవత్వం స్థిరమైనది కాదు” అన్న ఆలోచన కలిగినవాడై. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. “ధన మేటికి? నీ విప్రుని; మన మొలయంగ వలయు ధర్మమార్గంబున; దా 

నన సర్వసంపదలు నగు' । నని నిశ్చయ మొంది వినయ మతిశయ మందన్‌. 348 


ప్రతిపదార్థం: ధనము= అర్థం; ఏటికిన్‌?= ఎందుకు?; ఈ విప్రుని= ఈ (బ్రాహ్మణుడియొక్క; మనము= చిత్తం; 
ధర్మమార్గంబునన్‌= ధర్మపు (త్రోవలో; ఒలయంగన్‌ వలయున్‌= (ప్రవేశించాలి; దానన్‌+అ= అట్లా చేయటం వలననే; 
సర్వసంపదలున్‌= సమస్తమైన సిరులూ; అగునని= కలుగుతాయి అని; నిశ్చయము+ఒంది= నిర్ణయించుకొని; వినయము= 
అడకువ; అతిశయము+అందన్‌= అతిశయిల్లగా. 


తాత్సర్యం: 'డబ్బు ఎందుకు? ఈ భూసురుడి చిత్తం ధర్మమార్గంలో (ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తిస్తే ఇతడికి 
సమస్తమైన సంపదలూ సిద్దిస్తాయి” అని నిశ్చయించుకొని మిక్కిలి వినయంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. యక్షవరునితోడ నవ్విచారము మృదు । వచన రచన. జెప్ప వాండు దాని 
కాత్మం బ్రీతి. బొంది యనుమతి సేయంగ । నధికభక్తి నిరతుందై యతండు. 349 

ప్రతిపదార్థం: యక్షవరునితోడన్‌= యక్షశ్రేష్టుడితో; ఆ+విచారము= ఆ ఆలోచన; మృదువచన రచనన్‌= మెత్తని 
మాటలతో; చెప్పన్‌= చెప్పేసరికి; వాండు= ఆ యక్షుడు; దానికిన్‌= అందుకు; ఆత్మన్‌= మనస్సులో; ప్రీతిన్‌= సంతోషం; 
పొంది= చెంది; అనుమతి చేయంగన్‌= అనుమతించగా; అతండు= ఆ కుండధారుడు; అధికభక్తి నిరతుండు+ఐ= మిక్కిలి 
భక్తితత్పరుడై. 

తాత్పర్యం: కుండధారుడు యక్షునితో తన అభిప్రాయాన్ని మెత్తని పలుకులతో వివరించాడు. అందు కా యక్షుడు 


మనస్సులో ఎంతో సంతోషించి అనుమతించాడు. అప్పు డా కుండధారుడు అత్యంతభక్తి గలవాడై. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 789 


క దేవతలను బ్రార్థించిన । నావసుధామరుని చిత్త మా ప్రొద్ద తప 

స్వేవనతత్సర మగుడున్‌ । దేవానుచరునకు నిట్లనియె నత డధిపా! 350 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; దేవతలనున్‌= సురలను; ప్రార్థించినన్‌= వేడగా; ఆ ప్రొద్దు+అ= ఆ దినమే; ఆ వసుధా+అమరుని 
చిత్తము= ఆ విప్రడిమనస్సు; తపస్సేవనతత్పరము= తపం చేయటంలో ఆసక్తమైనది; అగుడున్‌= కాగా; అతండు= ఆ 
(బ్రాహ్మణుడు; దేవ+అనుచరునకున్‌= దేవసేవకుడైన కుండధారుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! దేవతల నుద్దేశించి ధర్మమార్గంలో ఆ విప్రుడు ప్రవర్తించేటట్ట్లు అనుగ్రహించుమని 
కుండధారుడు ప్రార్థించాడు. అట్టా ప్రార్థించగానే ఆ దినమే ఆ బ్రాహ్మణుడి మనస్సు తపస్సులో సంలగ్నమయింది. 
అప్పు డా బ్రాహ్మణుడు కుండధారుడితో ఇట్టా అన్నాడు: 
క “అనఘా! భవదీయదయన్‌ | మనంబు దెలివొందె నిపుడు నా; కే నొల్లన్‌ 

ధనము తపంబ యొనర్వంగ । ననుజ్ఞ సేయంగవలయు నాదరణమునన్‌.' 351 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇప్పుడు= ఇప్పుడు; భవదీయదయన్‌= నీ కృపచేత; నాకున్‌= ధనం కోరిన నాకు; 
మనంబు= చిత్తం; తెలివి+ఒందెన్‌= వివేకం కలదయింది; ఏన్‌= నేను; ధనము= విత్తం; ఒల్లన్‌= అభిలషించను; ఆదరణమునన్‌= 
ప్రీతితో; తపంబు+అ= తపస్సే; ఒనర్పంగన్‌= చేయటానికి; అనుజ్జచేయంగన్‌ వలయున్‌= అనుమతించాలి. 
తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ కుండధారుడా! ఇంత వరకూ ధనాన్ని అభిలషిస్తూ ఉండిన నాకు ఇప్పుడు 
నీ దయవలన చిత్తం వివేకవంత మయింది. ఇంక నాకు ధనమక్కరలేదు. ప్రీతితో తపస్సునే చేయటానికి నన్ను 
అనుమతించుము. 
ఆ. అనిన 'నట్లకాక యాచరింపుము ధర్మ । మనుచు నరిగి నిర్ణరానుచరు(డు 

భూసురుండు మూలములును బత్రములు నా । హారములుగ జేసి నధికతపము. 352 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; నిర్ణర+అనుచరు(డు= దేవానుచరుడైన కుండధారుడు; అట్టకాక= అట్టే అగుగాక!; 
ధర్మమున్‌= ధర్మమును; ఆచరింపుము= చేయుము; అనుచున్‌= అంటూ; అరిగెన్‌= పోయాడు; భూసురుండు= బ్రాహ్మణుడు; 
మూలములును= కందమూలాలు; పత్రములున్‌= ఆకులునూ; ఆహారములుగన్‌= భోజనాలుకాగా; అధికతపమున్‌= తీవ్రమైన 
తపస్సు; చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: ఆ బ్రాహ్మణు డా విధంగా చెప్పేసరికి కుండధారుడు “అట్లే కానిమ్ము; ధర్మం ఆచరించుము” 
అంటూ స్వస్థానానికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు దుంపలూ, ఆకులూ ఆహారంగా స్వీకరిస్తూ కఠిన తపస్సుచేశాడు. 
క. క్రమమున జల పవనము లశ | నములుగ. గొని తపము సేసినం గాయము. జి 

త్రము మానుషంబు లగు చం । దములు విడిచి దివ్యమహిమధామము లయ్యెన్‌. 353 
ప్రతిపదార్థం: క్రమమునన్‌= (క్రమంగా; జలపవనములు= నీరు గాలి; అశనములుగన్‌= ఆహారాలుగా; కొని= (గ్రహించి; 
తపముచేసినన్‌= తపస్సు చేయగా; కాయము= శరీరం; చిత్తము= మనస్సు; మానుషంబులు+అగు= మనుష్య సంబంధం కలవి 
అగు; చందములు= విధానాలు; విడిచి= వదలి; దివ్యమహిమధామములు= దివ్యమైన (ప్రభావానికి నెలవులుగా; అయ్యెన్‌= ఐనవి; 
తాత్సర్యం: ఆ విప్రుడు క్రమంగా కందపత్రాలు కూడా వదలి నీటిని గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 


తపస్సు చేశాడు. అందువలన అతడి శరీరమూ, మనస్సూ మనుష్యత్వాన్ని వదలి దివ్యప్రభావానికి నెలవులై 
విలసిల్లాయి. 


790 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు సిద్దుం డగుటయు. 354 


ప్రతిపదార్థం: అటు= ఆ రీతిగా; సిద్దుండు= తపస్సుచేత సిద్దిపాందినవాడు; అగుటయున్‌= కాగా. 


తాత్సర్యం: ఆ వపు డారీతిగా తపస్సుచేత సిద్ది పొందగా. 


క. నను నెవ్వ రాశ్రయించిన । ధన మొసం6గుదు, రాజ్యమిత్తు( దద్దురితములం 
దునుముదు; నను నగ్గలికలు । మనమున జనియింప(జొచ్చె మనుజాధీశా! 355 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా! ననున్‌= నన్ను; ఎవ్వరు= ఎట్టివారు; ఆశ్రయించినన్‌= ఆశ్రయించిననూ; ధనమున్‌= 
విత్తమును; ఒసంగుదున్‌= ఇస్తాను; రాజ్యమున్‌= రాజ్యాన్ని; (పరిపాలించదగిన దేశాన్ని) ఇత్తున్‌= ఇస్తాను; తద్దురితములన్‌= 
ఆ(శ్రయించినవారి పాపాలను; తునుముదున్‌= సంహరిస్తాను; అను అగ్గలికలు= అనే ఉత్సాహాతిశయాలు; మనమునన్‌= చిత్తంలో; 
జనియింపన్‌+చొచ్చెన్‌= కలుగసాగాయి. 


తాత్పర్యం: రాజా! ఆ బ్రాహ్మణుడికి తపఃప్రభావం వలన 'న న్నైవ్వ రాశ్రయించినా వలసినంత ధనమిస్తాను. 
రాజ్యం ఇస్తాను. వారి పాపాలను పోగొట్టుతాను' అనే ఉత్సాహాతిశయం అతడి మనస్సులో కలుగసాగింది. 


వ. అవ్విధంబున మహానుభావుందై. 356 
ప్రతిపదార్థం: ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; మహానుభావుండు+ఐ= గొప్పప్రభావం కలవాడై. 
తాత్పర్యం: ఆ రీతిగా అతడు గొప్ప ప్రభావం కలిగినవాడై. 


తే. ఆతం డతిభక్తిం దలంచె దేవానుచరుని; | నపుడ యక్కుండధారుండు నరుగుదెంచె; 
నరుగుదెంచిన నతండు నిజానుభావ । జనితగంధ పుష్పముల. బూజన మొనర్షి. 357 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ (బ్రాహ్మణుడు; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; దేవ+అనుచరునిన్‌= దేవసేవకుడైనకుండధారుడిని; 
తలటెన్‌= స్మరించాడు; అపుడు+అ= తలపగానే; ఆ+కుండధారుండును= ఆ కుండధారుడుకూడ; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
అరుగుదెంచినన్‌= అతడు రాగా; అతండు= ఆ విప్రుడు; నిజ+అనుభావజనిత గంధపుష్పములన్‌= తన తపఃప్రభావంచేత 
సృష్టించబడిన గంధంచేతను, పూలచేతను; పూజనము= అర్చన; ఒనర్చి= చేసి. 


తాత్సర్యం: ఆ బ్రాహ్మణుడు అత్యంతభక్తియుక్తుడై దేవసేవకుడిని తలచాడు. అతడు అట్లా తలచగానే 


కుండధారుడు అతడి యెదుట (ప్రత్యక్షమయ్యాడు. అతడు రాగానే ఈ విప్రుడు అతడిని తన తపోమహిమచేత 
సృష్టించబడిన గంధంతోనూ, పూలతోనూ పూజించాడు. పూజించిన పిదప. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ.  చక్కంగం జాగి మైక్కుటయు. జయ్యన నెత్తి మనం బెలర్ప(గా 
నక్కున(జేర్ణి యిట్లనియె నద్దివిజానుచరుండు “శంక దాం 
దక్కి ధనంబు6 గామమును ధర్మముతో( గలయంగ నెన్నునే 
యక్కట! యిట్లు వేదమని యప్పురుషార్టమునూంద మే లగున్‌.' 358 


ప్రతిపదార్థం: చక్కంగన్‌= సాష్ట్రాంగంగా; చాగిమొక్కుటయున్‌= సాగిలబడి నమస్కరించగానే; ఆ+దివిజ+అనుచరుండు= ఆ 
కుండధారుడు; చయ్యనన్‌= వెంటనే; ఎత్తి= (బ్రాహ్మణుడిని పైకి లేవదీసి; మనంబు+ఎలర్బంగాన్‌= చిత్తం సంతోషించగా; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 791 


అక్కునన్‌+చేర్చి= వక్షమున (కౌగిట) చేర్చుకొని; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; అక్కట!= జౌరా!; వేదము= (శ్రుతి; తాన్‌= 
తాను; శంక దక్కి= సంశయం వీడి; ధనంబున్‌= అర్థమును; కామమును= కామ పురుషార్థాన్నీ; ధర్మముతోన్‌= ధర్మమనే 
మొదటి పురుషార్థంతో; కలయంగన్‌= కలియగా; ఎన్నునే?= ప్రశంసించునా?; అవి= ఆ అర్థకామాలు; ఆ+పురుషార్థమున్‌= 
ఆ ధర్మమనే ముఖ్యపురుషార్థాన్ని, ఊందన్‌= ఆధారంగా చేసికొన్నపుడు; మేలు+అగున్‌= (శ్రేయస్సు కలుగుతుంది. 
తాత్సర్యం: విప్రుడు కుండధారుడికి పూజానంతరం సాష్టాంగనమస్కారం చేశాడు. కుండధారు డందుకు 
సంతసించి వెనువెంటనే అతడిని లేవనెత్తి కౌగిలించుకొని ఇట్టా అన్నాడు: 'వేదం శంకలేక ధర్మంతో సమానంగా 
అర్థ కామాలను పరిగణించగలదా? జౌరా! అర్థకామాలు ధర్మాన్ని మించకుండా ఉన్నంతవరకే శ్రేయోదాయకా 
అవుతాయి”. 
విశేషం: ధర్మం ముఖ్య పురుషార్థం. అర్థకామాలు సైతం పురుషార్థాలే. కాని ధర్మాన్ని అనుసరించి అర్థ కామాలను అనుభవించాలి. 
ధర్మవిరుద్దమైన అర్థకామాలు (శ్రేయస్సు కల్గించవు. శ్రీకృష్ణభగవానుడు గీతలో 'ధర్మావిరుద్దః కామో7స్మి భూతేషు” - నేను 
ప్రాణులలో ధర్మానికి విరుద్దం కాని కామమునై ఉన్నాను అని చెప్పాడు. అందువలన అర్థకామాలకంటె ధర్మమే ప్రధానమని 
కుండధారు డిక్కడ విశదం చేశాడని (గ్రహించాలి. 
వ. అని ధర్మం బగ్గించి. 359 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ధర్మంబు= ధర్మాన్ని; అగ్గించి= (ప్రశంసించి. 
తాత్సర్యం: కుండధారు డట్లా చెప్పి ధర్మాన్ని అర్ధకామాలకంటె శ్రేష్టమైనదని వినుతించాడు. తరువాత. 
క, “ఆ సుకృతము. గడయెయ్బ్రి మ। హాసత్వా యోగసేవ నారామత ను 
యట 

ద్ధాసితుండ వగుచు నిష్టా । వ్యాసంగ విహారి వగు మనామయలీలన్‌.” 360 
ప్రతిపదార్థం: మహాసత్త్యా!= గొప్ప సత్త్యముగల ఓ విపుడా!; ఆ సుకృతమున్‌= ఆ ధర్మాన్ని; కడయెయ్రి= పారం ముట్టి; యోగసేవ 
నారామతన్‌= యోగమును సేవించటంచేత రమిస్తూ; ఉద్భాసితు(డవు+అగుచున్‌= ప్రకాశమానుడవవుతూ; అనామయ లీలన్‌= 
ఉపద్రవం లేని పద్ధతితో; నిష్టావ్యాసంగ విహారివి= ఆత్మనిష్టా సంబంధంతో విహరించేవాడవుగా; అగుము= కమ్ము. 
తాత్సర్యం: 'మహాసత్తుడ వగు ఓ భూసురుడా! నీవు పురుషార్థాలలో శ్రేష్టమైన ఆ ధర్మాన్ని ఆచరించుము. 
యోగాన్ని సేవిస్తూ (క్రీడించుము. దానిద్వారా భాసించే ఏ ఉపద్రవమూ లేని పద్దతిలో ఇట్టా ఆత్మనిష్టుడవై స్వేచ్చగా 
విహరించుము. 
క. అని యతండు నిజనివాసం । బున కరిగెను విప్రవరుండు మునిజనములు పూ 

జనము లొనరింప ఖేచరు । లనుమోదింప విహరించె నప్రతిహతుండై.” 361 
ప్రతిపదార్దం: అని= అని చెప్పి; అతండు= ఆ కుండధారుడు; నిజనివాసంబునకున్‌= తన స్థానానికి; అరిగెను= వెళ్ళాడు; 
విప్రవరుండు = బ్రాహ్మణ శ్రేష్టుడు; మునిజనములు= మునుల సమూహాలు; పూజనములు+ఒనరింపన్‌= తనను అర్చించగా; 
ఖేచరులు= ఆకాశచారులు; అనుమోదింపన్‌= అభినందించగా; అప్రతిహతుండు+ఐ= ఎదురులేని వాడై; విహరించెన్‌=సంచరించాడు. 
తాత్పర్యం: కుండధారు డట్టా చెప్పి తన స్థానానికి వెళ్ళాడు. ఈ (బ్రాహ్మణుడు మునులు తనను పూజిస్తుండగా, 
తన (ప్రవృత్తిని ఖేచరులైన దేవతావిశేషాలు అనుమోదించగా, ఎదురులేకుండా యోగమాగ్గంలో విహరించాడు. 


792 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారద ప్రవర్తితం బగు నితిహాసము (సం. 12-264-2) 


వ. అని చెప్పి యప్పురుషవరుం డప్పాండవాగ్రజుతో వెండియు నిట్లను “నొక్క ధర్మసూక్షత సెప్పెద నాకర్ణింపు; 
ముంఛవృత్తి యగు విప్రుం డొక్కరుండు భార్యాసహితుండై వనంబున నుండి యజ్ఞాచరణంబునకుం దొడంగి 
యహింసాపరు€ డగుటం బశువిధి యుడిగి ఫలమూలంబుల హవిస్తంత్రంబు నడపం జూచె; నది 
విహితాచారంబు గామి యెణింగియు శాపభయంబునం దత్పత్ని యమ్మహీసురవరు నెదుర నిలిచియుం 
బలుకకుండె; బాకశాసనాదులు హవిర్ణాగంబులు గొనం గడంగమి నగ్నియుం బచనశక్తిం దొటింగె; 
నట్టియెడ నా సమీపంబునం దిరుగు హరిణంబు మనుష్య వచనంబులం దత్పత్ని దూఖి యమ్మహీసురవరు 
నెదుర నిలిచి తన్ను హింసించి యాగంబు సెల్లింపు మనిన, నతండట్లు సేయంబొ మృనవుడు. గొన్ని 
యడుగులు వోయి మగిడి యాకృష్ణమృగంబు 'నా యిచ్చు దివ్యదృష్టిం గనుంగొను; మేను చెప్పినట్లు సేసిన 
ని న్నభినందించువారై యప్పరఃకాంతలును గంధర్వులును వీరె విమానంబుల నేతెంచిన వా'రనుటయు 
నవ్విప్రుండు విలోకించి దివ్యత్వసిద్ధికై దాని హింసించువా. డగుటయు; దానం దదీయతపంబునకు 
నుత్పాతంబులు పుట్టె; నేణరూపంబున వర్తించు నా ధర్మదేవత యా భూదేవునకు సన్నిధి సేసి నీయజ్ఞశ్రద్ధకు 
సంతోషించి ధర్మసూక్ష్మృత్వంబు దెలుప వచ్చితి; నర్హంబగు హింసావిశేషం బహింసావ్రతహానింజేయదు; 

క్రతువు గదాయని యనర్హహింస కర్తవ్యంబుగా దని నిర్దేశించి తత్పత్నీసమాధానంబునం దపశ్శక్తి 


~~ 


ప్రత్యాసత్తియుం జేసి యాగవిశేషవిధానంబు వరప్రదానంబున నిర్వహించె; నయ్యితిహాసంబు 


~~ 


నారదప్రవర్తితంబని చెప్పిన నప్పుడమిటే(డు ప్రీతుండై. 362 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; ఆ+పురుషవరుండు= ఆ పురుషశ్రేష్టుడైన భీష్ముడు; ఆ+పాండవ+అ(గ్రజుతోన్‌= పాండవు 
లలో పెద్దవాడైన ఆ ధర్మజుడితో; వెండియున్‌= మరల; ఇట్టు+అనున్‌= ఇట్లా చెప్పాడు; ఒక్కధర్మసూక్ష్మతన్‌= ఒక ధర్మరహస్యాన్ని; 
చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్షింపుము= వినుము; ఉంఛవృత్తిఅగు= రాలిన గింజల నేరుకొని తినే వర్తనం కలిగిన; విప్రుండు= 
(బ్రాహ్మణుడు; ఒక్కరుండు= ఒకడు; భార్యాసహితుండు+ఐ= భార్యతో కూడినవాడై; వనంబునన్‌= అడవిలో; ఉండి= వసించి; 
యజ్ఞ ఆచరణంబునకున్‌= యజ్ఞం చేయటానికి; తొడంగి= పూనుకొని; అహింసాపరుండు+అగుటన్‌= అహింసావ్రతం పాటించే 
వాడు కావటంవలన; పశువిధిన్‌= పశుహింసా రూపమైన విధానాన్ని; ఉడిగి= వర్జించి; ఫలమూలంబులన్‌= పండ్లచేతను; దుంపల 
చేతను; హవిస్తంత్రంబు= హవిర్విధానాన్ని; నడపన్‌= నిర్వర్తించటానికి; చూచెన్‌= ఆలోచించాడు; అది= ఆ పద్దతి; విహిత+ఆచారంబు= 
శాస్త్రం విధించిన ఆచారం; కామి= కాకుండటం; ఎణింగియున్‌= తెలిసికూడా; తత్పత్ని= అతడి భార్య; శాపభయంబునన్‌= 
శాపంవలని భీతిచే; ఆ+మహీసురవరు+ఎదురన్‌= ఆ బ్రాహ్మణుడి ఎదుట; నిలిచియున్‌= నిలబడికూడా; పలుకక+ఉండెన్‌= 
ఏమీ మారు చెప్పజాలక పోయింది; పాకశాసన+ఆదులు= ఇం(ద్రాదులైన దేవతలు; హవిర్భాగంబులు= యజ్ఞాగ్నిలో వేల్చబడిన 
హవిస్సుయొక్క పాళ్ళను; కొనన్‌= (గ్రహించటానికి; కడంగమిన్‌= ప్రయత్నించక పోవటం వలన; అగ్నియున్‌= అన్నికూడ; పచన 
శక్తిన్‌= పాకంచేసే సామర్థ్యాన్ని; తొటంగెన్‌= కోల్పోయాడు; అట్టిఎడన్‌= ఆ సందర్భంలో; ఆ సమీపంబునన్‌= ఆ చెంతనే; తిరుగు= 
సంచరించే; హరిణంబు= లేడి; మనుష్యవచనంబులన్‌= మానవుల భాషతో; తత్పత్నిన్‌= ఆయన భార్యను; దూజీ= నిందించి; 
ఆ+మహీసురవరుఎదురన్‌= ఆ (బ్రాహ్మణశ్రేష్టుడి ఎదుట; నిలిచి= నిలబడి; తన్నున్‌ హింసించి= తనను వధించి; యాగంబు 
చెల్లింపుము= యజ్ఞం పూర్తిచేయుము; అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ (బ్రాహ్మణుడు; అట్టు= ఆ రీతిగా; చేయన్‌+పొము టై 
చేయనుపో; అనవుడున్‌= అనగా; ఆ కృష్ణమృగంబు= ఆ నల్లలేడి; కొన్నియడుగులు= కొంతదూరం; పోయి= వెళ్ళి; మగిడి= 
తిరిగివచ్చి; నా ఇచ్చు= నేను ఇచ్చెడి; దివ్యదృష్టిన్‌= దివ్యదృష్టితో; కనుంగొనుము= చూడుము; ఏను= నేను; చెప్పినట్టు= వచించిన 
రీతిగా; చేసినన్‌= ఆచరిస్తే; నిన్నున్‌+అభినందించువారై= నిన్ను మెచ్చుకొనేవారై; అప్పరఃకాంతలును= అప్పరఃస్త్రీలును; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 793 


గంధర్వులును= గానంచేసే గంధర్వులు కూడ; వీరె= ఈ కనిపించేవారే; విమానంబులన్‌= విమానాలమీద; ఏతెంచినవారు= 
వచ్చారు; అనుటయున్‌= అనగా; ఆ+విప్రండు= ఆ బ్రాహ్మణుడు; విలోకించి= చూచి; దివ్యత్వసిద్దికై= దివ్యత్వంయొక్క ప్రాప్తికై; 
దానిన్‌= ఆ కృష్ణమృగాన్ని; హింసించువాండు= చంపేవాడు; అగుటయున్‌= కాగా; దానన్‌= దానివలన; తదీయతపంబునకున్‌= 
వాని తపస్సుకు; ఉత్సాతంబులు= ఉపద్రవాలు; పుట్టెన్‌= కలిగాయి; ఏణరూపంబునన్‌= జింకరూపంతో; వర్తించు= మెలగుతున్న; 
ఆ ధర్మదేవత= ధర్మమునకు అధిష్టానమైన ఆ దేవత; ఆ భూదేవునకున్‌= ఆ విఫ్రుడికి; సన్నిధిచేసి= ప్రత్యక్షమై; నీయజ్ఞశద్ధకున్‌= 
యజ్ఞమునందు నీకు గల ఆస్తిక్యబుద్దికి; సంతోషించి= సంతసించి; ధర్మసూక్ష్మత్వంబు= ధర్మంలోని సూక్ష్మతను; తెలుపన్‌= 
తెలియజేయటానికై; వచ్చితిన్‌= ఏతెంచాను; అర్హంబు+అగు= తగిన; హింసావిశేషంబు= హింసావిధానం; అహింసావ్రతహానిన్‌= 
అహింసావ్రతానికి చేటును; చేయదు= కల్గించదు; (క్రతువు కదా అని= యజ్ఞం కదా అన్న బుద్దితో; అనర్హహింస= తగని 
హింసాప్రక్రియ; కర్తవ్యంబు కాదు= చేయదగింది కాదు; అని నిర్దేశించి= అని చెప్పి; తత్సత్నీసమాధానంబునన్‌= అతడి భార్యను 
సమాధానపరచటమూ; తపళ్ళక్తి ప్రత్యాసత్తియున్‌= తపోమహిమ సాంగత్యమూ; చేసి= ఆచరించి; వరప్రదానంబునన్‌= వరాన్ని 
ప్రసాదించటంతో; యాగవిశేషవిధానంబున్‌= యజ్ఞవిశేష విధిని; నిర్వహించెన్‌= నిర్వర్తింపజేసింది; ఆ+ఇతిహాసంబు= ఆ పూర్వగాథ; 
నారద(ప్రవర్తితంబు+అని= నారదమునిచే (ప్రవర్తింపజేయబడిందని; చెప్పినన్‌= వచించగా; ఆ+పుడమిటేండు= ఆ రాజు; 
పీతుండు+ఐ= సంతోషించినవాడై. 
తాత్సర్యం: భీష్ముడు ధర్మరాజుతో పై విధంగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు: 'ఒక ధర్మరహస్యం చెప్పుతాను 
వినుము. రాలిన గింజలను ఏరుకొని తినటమనే ఉంఛవర్తనంతో జీవించే బ్రాహ్మణు డొకడు భార్యతో సహా 
అడవిలో ఉండేవాడు. అతడు యజ్ఞం చేయటానికి ప్రయత్నించాడు. కాని, అహింసావ్రతాన్ని పాటించేవాడు 
కావటంవలన పశువులను హింసించటం తగదని ఫలమూలాలతో హవిర్విధానం నిర్వర్తింపజూచాడు. అది 
శాస్త్ర విహిత పద్దతి కాదని తెలిసికూడా అతడి భార్య అతడి ఎదుట నిలబడి శపిస్తాడన్న భయంతో ఏమీ చెప్పకుండా 
ఉండిపోయింది. ఇంద్రాది దేవతలు ఆ యజ్ఞంలో హవిస్సులను స్వీకరించడానికి రాలేదు. అన్ని కూడా హవిస్సులను 
పచనం చేసే శక్తి కోల్పోయాడు. ఆ పరిస్థితిలో ఆ సమీపప్రాంతంలో సంచరించే జింక ఒకటి మానవవచనాలతో 
అతడి భార్యను నిందించి, ఆ బ్రాహ్మణుడి ఎదుట నిలబడి 'నన్ను చంపి యాగం పూర్తిచేయి' అని చెప్పింది. 
అయినా అతడు 'నేనట్లా చేయనుపో' అని నిరాకరించాడు. ఆ కృష్ణహరిణం కొన్ని అడుగులు పోయి మరల 
తిరిగివచ్చి 'నేనిచ్చే దివ్యదృష్టితో చూడు. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను మెచ్చుకొనటానికై ఇదిగో అచ్చరలు, గంధర్వులు 
విమానాలెక్కి వచ్చి ఉన్నారు చూడుము” అని చెప్పింది. ఆ విప్రుడు వారిని చూచి దివ్యత్వప్రాప్తి నభిలషించి ఆ 
లేడిని హింసించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ హింసవలన అతడి తపస్సుకు ఉత్పాతాలు కలిగాయి. అపుడు 
జింకరూపంలో ఉన్న ఆ ధర్మదేవత అతడికి నిజరూపంలో (ప్రత్యక్షమై 'నేను నీ యజ్ఞశ్రద్దకు సంతసించాను. 
నీకు ధర్మసూక్ష్మం చెప్పటానికై వచ్చాను. ఉచితమైన హింస అహింసకు భంగకరం కాదు. యజ్ఞం పేరుతో తగని 
హింస ఎన్నడూ చేయరాదు” అని చెప్పింది. తరువాత అతడి భార్యను సమాధానపరచింది. అతడి తపశ్ళక్తికి 
లోటులేకుండా చేసింది. వరమిచ్చి అతడి యాగం నిర్వహించబడేటట్టు అనుగ్రహించింది. ఈ కథను నారదమహర్షి 
లోకంలో (ప్రవర్తింపజేశాడు అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మజుడు ప్రీతి పొంది. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
భీష్ముడు ధర్మజునకు ముక్తిమార్గము దెల్పుట (సం. 12-265-2) 

క “పురుషుం డేమిటం బాపా | చరణమునకు. జొచ్చు? ధర్మచర్యకు మూలం 

బరయంగ నెయ్యది? రెంటిం । బొరయం డెద్దాన? నెట్లు వొందును ముక్తిన్‌? 363 


794 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషుండు= మానవుడు; ఏమిటన్‌= దేనివలన; పాపాచరణమునకున్‌= పాపంచేయటానికి; చొచ్చున్‌= 
ప్రారంభిస్తాడు; అరయంగన్‌= పరిశీలించగా; ధర్మచర్యకున్‌= ధర్మాచరణకు; మూలంబు= కారణం; ఎయ్యది?= ఏది?; ఏ+దానన్‌= 
దేనివలన; రెంటిన్‌= పుణ్యపాపాలను రెండింటినీ; పారయండు= పొందడు; ముక్తిన్‌= మోక్షాన్ని; ఎట్టు= ఎట్టా; పొందున్‌= 
పొందుతాడు? 

తాత్సర్యం: పురుషుడు దేనివలన పాపకార్యాలు చేయటానికి పూనుకొంటాడు? పుణ్యకార్యాలకు కారణ మేది? 
దేనివలన పుణ్యపాపాలు రెండూ అంటకుండా ఉండగలడు? మోక్షం ఎట్టా పొందుతాడు? 

వ. అని యడిగిన నతనికి భీష్ముం డిట్లనియె. 364 


ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= పితామహుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: ఈ రీతిగా ధర్మరాజు (ప్రశ్నించాడు. అది విని భీష్ముడు ధర్మజుడితో ఇట్లా అన్నాడు: 
సీ. _“గంధరసాదుల కాంక్ష లోభము మోహ । మును దెచ్చు; నద్దోషమునకు మనసు 

లోనైన ధర్మవిలోపంబు వాటిల్లు; । దానం బాపము సేయు తల(పు లొదవు; 

బ్రజ్ఞ నక్కీడులు భావించి సద్దోష్టిం । బర6ంగంగ విషయతత్సరత మాను; 

నది ధర్మబుద్దికి నాలవాలం బగు; | ధర్మాచరణములC( దనివి సనక 

థ 

తే. హృద్గత ద్వంద్వముల నెల్ల నెడల విడుచు । ననఘ! యనపాయ మగు నుపాయమున ముక్తి 


వడయు. బదపడి; యేను నీయడిగినంత । వట్టు దెలిపితి ధర్మనిర్వాహి వగుము.” 365 


ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడా!; గంధరసాదులకాంక్ష= గంధం, రసం మొదలైన విషయాలమీది కోరిక; లోభమున్‌= 
లోభాన్నీ; మోహమున్‌= మోహాన్నీ; తెచ్చున్‌= తీసికొని వస్తుంది; మనసు= చిత్తం; ఆ+దోషమునకున్‌= ఆ దోషానికి; లోనైనన్‌= 
లోబడితే; ధర్మవిలోపంబు= ధర్మానికి హాని; పాటిల్లున్‌= కలుగుతుంది; దానన్‌= దానివలన; పాపము చేయు= పాపకార్యాలు 
చేసే; తల(పులు= సంకల్పాలు; ఒదవున్‌= సంభవిస్తాయి; ప్రజ్ఞన్‌= (ప్రతిభతో; ఆ+కీడులు= ఆ దోషాలు; భావించి= ఊహించి; 
సద్గోష్టిన్‌= సజ్జనుల గోష్టిలో; పరంగంగన్‌= |ప్రవర్తిల్లితే; విషయతత్సరత= విషయాలపై ఆసక్తి; మానున్‌= తొలగిపోతుంది; అది= 
ఆ పద్దతి; ధర్మబుద్దికిన్‌= ధర్మంచేయాలనే బుద్దికి; ఆలవాలంబు= పాదు; అగున్‌= అవుతుంది; ధర్మ+ఆచరణములన్‌= 
ధర్మకార్యాలు చేయటం వలన; తనివి చనక= తృప్తి పొందక; హృద్గతద్వంద్వములన్‌+ఎల్లన్‌= హృదయంలో ఉన్న సుఖదుఃఖాది 
ద్వంద్వాల నన్నింటినీ; ఎడలన్‌ విడుచున్‌= వర్ణిస్తాడు; పదపడి= పిదప; అనపాయము+అగు= అపాయంలేని; ఉపాయమునన్‌= 
ఉపాయంతో; ముక్తిన్‌= మోక్షమును; పడయున్‌= పొందుతాడు; ఏను= నేను; నీఅడిగినంతవట్టు= నీవు ప్రశ్నించినంతవరకు; 
తెలిపితిన్‌= తెలియజేశాను; ధర్మనిర్వాహివి= ధర్మకార్యాలు నెరవేర్చేవాడవు; అగుము= కమ్ము. 

తాత్సర్యం: “శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే విషయాలమీది కోరిక లోభ మోహాలు కలిగిస్తుంది. చిత్తం 
లోభమోహాలకు లోనైతే ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే తలపులు 
కలుగుతాయి. అందువలన తెలివితో ఈ కీడులన్నిటినీ ఊహించి వాటిజోలికి పోక సజ్జనుల గోష్టిలో కాలం గడిపితే 
విషయాలపై ఆసక్తి నశిస్తుంది. దానివలన ధర్మబుద్ది ఉదయిస్తుంది. ధర్మకార్యాలు (క్రమంగా ఆచరిస్తూ పోతే 
హృదయంలోని రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు తొలగిపోతాయి. ఆపైన అపాయం లేని 
ఉపాయంతో ముక్తి పొందుతాడు. నీవు అడిగినంతవరకూ విషయాలు నీకు తెలియజేశాను. నీవు ధర్మాన్ని 
ఆచరించుము. 


శాంతిసర్వను - పంచనూశ్వాసము 795 
తే. అనుడు ననపాయ మగు నుపాయం బనంగ. । జెప్పి తొక్కటి; మోక్షంబు. జెందుతెజంగు 
దాని దెలియంగ నెటి(గింపవే నరేంద్ర । ముఖ్య!’ యనియె నక్కురువంశముఖ్యు. డధిప! 366 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అనుడున్‌= భీష్ముడట్టా అనగానే; ఆ+కురువంశముఖ్యుండు= ఆ కౌరవవంశానికి ప్రధానుడైన 
ధర్మరాజు; నరేంద్రముఖ్యా!= రాజ శ్రేష్టా!; అనపాయము+అగు= అపాయం లేనిదైన; ఉపాయంబు+అనంగన్‌= ఉపాయం అనగా; 
మోక్షంబున్‌= ముక్తిని; చెందు= పొందు; తెజంగు= మార్గం; ఒక్కటి= ఒకదానిని; చెప్పితి(వి)= చెప్పితివి; దానిన్‌= ఆ ఉపాయాన్ని; 
తెలియంగన్‌= తెలిసేవిధంగా; ఎజింగింపవే= తెలియజేయుమా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: జనమేజయమహారాజా! భీష్ముడట్ట్లా అనేసరికి ధర్మరాజు భీష్ముడితో 'రాజవర్యా! అపాయంలేని 
ఉపాయం అంటూ మోక్షం పొందే మార్గమొక్కటి చెప్పావు. దానిని విపులంగా తెలియజెప్పుము' అని ప్రార్థించాడు. 
వ. అనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. 367 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మహీకాంతునకున్‌= ఆ ధర్మరాజునకు; శాంతనవుండు= భీషు ]డు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా చెప్పాడు. 

తాత్పర్యం: ధర్మజుడు ఆ విధంగా ప్రార్థించగానే భీష్ము డతడితో ఈ రీతిగా అన్నాడు: 


క “వినుము ఘటము సేయుట సా । ధనములు లేకున్న నగునె ధరణిప! పూర్వాం 
బునిధికి( జను మార్గ మపర । వనరాశికి( జనునె? వెరవు వలయుం దెలియన్‌. 368 


ప్రతిపదార్థం: ధరణిప!= రాజా!; వినుము= ఆలకించుము; ఘటమున్‌= కుండను; చేయుట= నిర్మించటం; సాధనములు 
లేకున్నన్‌= పరికరాలు లేకపోతే; అగునె?= జరుగునా?; పూర్వాంబునిధికిన్‌= తూర్పు సముద్రానికి; చనుమార్గము= పోయేదారి; 
అపరవనరాశికిన్‌= పశ్చిమసాగరానికి; చనునె?= పోతుందా?; వెరవు= ఉపాయం; తెలియన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 


తాత్పర్యం: 'ధర్మరాజా! వినుము. తగు సాధనాలు లేకుంటే కుమ్మరి కుండ చేయగలడా? తూర్పు సాగరానికి పోయేదారి 
ఎప్పుడైనా పడమటి సముద్రానికి పోతుందా? అందువలన ఏ పనికైనా తగిన ఉపాయాన్ని తప్పక తెలిసికొనాలి. 
విశేషం: అలం: దృష్టాంతం. 

వ. అడిగి మేలు సేసి తాకర్ణింపుము. 369 
ప్రతిపదార్థం: అడిగి= (ప్రశ్నించి; మేలు= మంచి; చేసితి(వి= చేశావు; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: మోక్షానికి “అపాయం లేని ఉపాయమేది?” అని అడిగి మంచి పని చేశావు. చెప్పుతాను వినుము. 


సీ. _ క్షమం గ్రోధ, మకృత సంకల్పత( గామంబు, । చిరనిద్ర సత్వసంసేవనమున 
గాధధైర్యమున రాగద్వేషములు, భయ । మప్రమాదమున, మోహంబు భ్రమము 
వినివర్తనాభ్యాసమున రోగములు నుప । ద్రవములు హితము మితంబు గాల 
యోజితంబును నగు భోజనంబున జీవ । సందర్శనమున నిశ్వాస మఖిల 


తే. విషయములు నంతవిరసతా వేక్షణమున । నిత్యసంతోషమున లోభనిరతి కృప న 
ధర్మ ముచిత కృతావేక్ష ధర్మ మవులC । ద్రోవనేర్చుట ముక్తికి. ద్రోవ యధిప! 370 


796 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! క్షమన్‌= ఓర్పుతో; క్రోధము= కోపాన్ని; అకృతసంకల్పతన్‌= సంకల్పం చేయకుండా ఉండటంవలన; 
కామంబు= కోరికను; సత్తసంసేవనమునన్‌= సాతి కగుణాభాస్యంతో; చిరనిద్ర= నిడు పైన నిద్దురను ; గాఢధైర్యమునన్‌= దృఢమైన 
ధీరత్వంతో; రాగద్వేషములు= ఆసక్తి ద్వేషాలను; అప్రమాదమునన్‌= ఏమరుపాటు లేకుండా ఉండటంతో; భయము= భీతిని; 
వినివర్తన+అభ్యాసమునన్‌= తొలగద్రోయటమనే అభ్యాసంతో; మోహంబు భ్రమము= వ్యామోహధభ్రాంతులను; హితము= మేలు 
చేసేది; మితంబున్‌= పరిమితమైనది; కాలయోజితంబునున్‌= తగిన కాలంలో స్వీకరించబడేది; అగు= అయిన; భోజనంబునన్‌= 
ఆహారంచేత; రోగములు= వ్యాధులను; ఉపద్రవములు= బాధలను; జీవసందర్శనమునన్‌= క్షేత్రజ్ఞుడనబడే జీవుడిని చూడటంచేత; 
నిశ్చాసము= ప్రాణచేష్టను; అంత విరసతావేక్షణమునన్‌= కడపట రసహీనత్వమును చూచుటచే; విషయములు= శబ్దము మొదలైన 
విషయాలను; నిత్యసంతోషమునన్‌= సదా సంతోషముగా నుండుటచే; లోభనిరతి= లోభతత్సరతను; కృపన్‌= కరుణతో; 
అధర్మము= ధర్మంయొక్క లేమిని; ఉచితకృతావేక్ష= తగిన రీతిలో చేయబడిన సమీక్షణంచేత; కర్మము= కర్మను; 
అవులన్‌+(త్రోవనేర్చుట= కడకునెట్టటం అభ్యసించటమే; ముక్తికిన్‌= మోక్షానికి; (త్రోవ= మార్గం. 


తాత్సర్యం: రాజా! ఓరిమితో కోపాన్నీ, సంకల్పించకుండా ఉండటంతో కామాన్నీ, సత్త్యగుణాభ్యాసంతో నిద్రనూ, 
దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలనూ, జాగరూకతతో భయాన్నీ, జ్ఞానవైరాగ్యాదులతో (క్రమంగా తొలగించటం 
నేర్చుకొనటం ద్యారా మోహ(భ్రాంతులనూ, హితమూ, మితమూ, తగినకాలంలో ([గ్రహింపబడేదీ అయిన భోజనంతో 
రోగాలనూ, ఉపద్రవాలనూ, క్షేత్రజ్ఞస్వరూపుడైన జీవుడిని చూడటంద్వారా ప్రాణచేష్టనూ, కడపట నిస్పారములని 
(గ్రహించటంతో శబ్బ్దాది విషయాలనూ, నిత్యసంతుష్టితో లోభాన్నీ, దయతో అధర్మాన్నీ, తగిన సమీక్షణ విధానంతో 
కర్మనూ కడకు నెట్టటం నేర్చుకొనటమే ముక్తికి బాట అవుతున్నది. 


తే. తాను గ్రోధాదు లెడలించుంగాని ముక్తి. । దెచ్చి యీ; దొకభంగి ముక్తికి. బథంబు 
నగుట ననపాయ మగు నుపాయం బనంగ । వలసె నీ నేర్పు పే రిందువంశవర్య! 371 


ప్రతిపదార్థం: ఇందువంశవర్య!= చంద్రవంశ గ్రేష్టుడవైన ఓ ధర్మరాజా!; తాను= ఈ ఉపాయం; క్రోధాదులు= కోపం మొదలైన 
దుర్గుణాలను; ఎడలించున్‌+కాని= తొలగిస్తుందికాని; ముక్తిన్‌= మోక్షాన్ని; తెచ్చి+-ఈదు= తీసికొనివచ్చి ఈయదు; ఒక భంగిన్‌= 
ఒక విధంగా; ముక్తికిన్‌= మోక్షానికి; పథంబున్‌= దారియు; అగుటన్‌= కావటంవలన; ఈ నేర్పుపేరు= ఈ చాతుర్యం యొక్క 
నామం; అనపాయము+అగు= అపాయంలేని; ఉపాయము+అనంగన్‌+వలసెన్‌= ఉపాయమని చెప్పవలసి వచ్చింది. 


తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్టా! పై జెప్పిన ఉపాయం ముక్తికి ఆటంకం కల్గించే కామ(క్రోధాదులను తొలగిస్తుంది 
కాని తాను ముక్తిని తెచ్చి సమర్పించదు. ఒక విధంగా అది మోక్షానికి తెరువు కావటం వలననే ఆ నేర్పును 
అపాయంలేని ఉపాయమని చెప్పటమయింది. 


చ. అనుడు నజాతశత్రు( 'డిటు లన్నలు దమ్ములు లోనుగా(గ( దృ 

ప్ల నఖిలబంధుకోటులను. జంపెడు తెం పొలసెన్‌ మహాత్మ! యే 

యనువున. దృష్ట త్రోపువడునట్టి సమంచితచిత్త ధర్మముం 

బనుపజుపంగ జాలు కలభాషణ పంక్తి ననుగ్రహింపవే!' 372 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని భీష్ము డనగా; అజాతశత్రుండు= ధర్మజుడు; మహాత్మ!= మహానుభావా!; ఇటులు= ఇట్టా; అన్నలు 


తమ్ములు లోనుగాణగన్‌= అ(గ్రజాలు అనుజులు మొదలైనవారిని; తృష్ణన్‌= ఆశతో; అఖిలబంధుకోటులనున్‌= సమస్త 
బంధుసమూహాలను; చంపెడు= వధించే; తెంపు= సాహసం; ఒలసెన్‌= సంభవించింది; తృష్ణా ఆశ; ఏ యనువునన్‌= ఏ 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 797 


ఉపాయంతో; త్రోపువడున్‌= తొలగిపోవునో; అట్టి= అటువంటి; సమంచిత చిత్త ధర్మమున్‌= పూజితమైన మనోధర్మాన్ని; 
పనుపణుపంగన్‌+చాలు= అభ్యసింపజేయగా నేర్చునట్టి; కలభాషణపంక్తిన్‌= మధురమైన మాటలపరంపరను; అను(గ్రహింపవే!= 
ప్రసాదించుమా! 
తాత్సర్యం: భీష్ముడట్లా అనగానే ధర్మరాజు 'ఓ మహాత్మా! ఆశ వలన సోదరులు మొదలైన సమస్త బంధుసమూహా 
లనూ వధించే సాహసం సంభవించింది. ఈ ఆశ ఎట్టా తొలగిపోతుందో, ఆ మానితమైన మనోధర్మాన్ని అలవడజేసే 
మధురవచనాలు వినిపించుము. 
క అనుటయు దేవవ్రతు డ । మృనుజపతికి నిట్టు లనియె 'మాండవ్యునితో 

జనకు(డు సెప్పిన మాటలు । విను; మవి తృష్ణ నడంగించు వెరవు నొనర్లున్‌. 373 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; దేవవ్రతుండు= భీష్ముడు; ఆ+మనుజపతికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టులు+అనియెన్‌= 
ఇలా అన్నాడు; జనకుండు= జనక భూపాలుడు; మాండవ్యునితోన్‌= మాండవ్యుడనే మునితో; చెప్పిన= వచించిన; మాటలు= 
పలుకులు; వినుము= ఆలకించు; అవి= ఆ మాటలు; తృష్షన్‌= ఆశను; అడంగించు= నశింపజేయు; వెరవున్‌= ఉపాయమును; 
ఒనర్చున్‌= చేయును. 
తాత్సర్యం: ధర్మజు డట్లా అనేసరికి భీష్ము డతడితో ఇట్లా అన్నాడు: “పూర్వం జనకుడు మాండవ్యుడనే మునితో 
చెప్పిన మాటలు చెప్పుతాను, వినుము. ఆ మాటలు తృష్ణను నశింపజేసే ఉపాయం తెలుపుతాయి. 

జనకరాజ నూండవ్య మహామునులసంవాద ప్రకారము (సం. 12-268-3) 

వ. జనకుని కడకు మాండవ్యుండు వచ్చి వితృష్ణత్వశిక్షం గోరిన న మ్మేదినీశ్వరుం డాదరభరితుందై. 374 
ప్రతిపదార్థం: మాండవ్యుండు= మాండవ్యమహాముని; జనకుని కడకున్‌= జనకనరేం[ద్రుడి సమీపానికి; వచ్చి= ఏతెంచి; 
వితృష్ణత్వశిక్షన్‌= ఆశ లేమిలో శిక్షణను; కోరినన్‌= అడుగగా; ఆ+మేదినీ+-ఈశ్వరుండు= ఆ రాజు; ఆదరభరితుండు+ఐ= ప్రీతితో 
కూడినవాడై. 
తాత్పర్యం: మాండవ్యముని ఒకసారి జనకభూపాలుడి కడకు వచ్చాడు. వచ్చి ఆశ లేకుండా ఉండటానికై తగిన 
శిక్షణ నిమ్మని అర్థించాడు. అప్పు డా భూపాలకుడు అతడిపట్ట ఆదరం కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 
సీ. “అర్ధముల్‌ దుఃఖదోషాకరంబులు విను । మేమిటిపై నాశ లేమిం జేసి 

పొరయవు నను దుఃఖములు మునినాయక! | మిథిల గాలంగ నేమియును నాకు. 

గాలని య ట్లుండె( గామసుఖంబును । దివ్య సుఖంబును€ దృష్ట విడుచు 

సుఖము. బోలునె? యర్ధసులభత తోడన । గోవుతో( బెరి(గెడు కొమ్ములట్లు 
తే. తృష్ణ దానును పెరు6గు( దదీయ శక్తి; మమత గలుగు మా బంధులు మా ధనములు 

మా నివాసంబు లనమి మమత్వ మెద ది । రంబు గాకున్న నింకు( దృష్టాంబురాశి. 375 


ప్రతిపదార్థం: మునినాయక!= ముని శ్రేష్టా!; వినుము= ఆలకించుము; అర్థముల్‌= సంపదలు; దుఃఖదోష+ఆకరంబులు= దుఃఖమనే 
దోషానికి నిలయాలు; ఏమిటిపైన్‌= దేనిమీదా; ఆశ= తృష్ణ; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; ననున్‌= నన్ను; దుఃఖములు=బాధలు; 
పొరయవు= అంటవు; మిథిల= మిథిలానగరం; కాలంగన్‌= దహింపబడగా; ఏమియునున్‌= ఏదీకూడా; నాకున్‌= నా చిత్తానికి; 
కాలనిఅట్టు+ఉండెన్‌= కాలకుండా ఉన్నట్లే ఉన్నది; కామసుఖంబునున్‌= కామానుభవం వలన కలిగే సుఖమూ; దివ్య సుఖంబునున్‌= 


798 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దేవలోకసుఖమూ; తృష్ణ విడుచుసుఖమున్‌= ఆశ విడనాడటం వలన కలిగే సుఖాన్ని; పోలునె?= పోలగలవా?; గోవుతోన్‌= 
ఆవుతోగూడ; పెరిగాడు= వృద్దిపొందే; కొమ్ములట్టు= కొమ్ములలాగా; అర్జసులభతతోడనన్‌+అ= అనాయాసంగా ధన ప్రాప్తి కాగానే; 
తృష్ణ ఆశ; తానునున్‌= తానుగూడ; పెరుంగున్‌= వృద్ది పొందుతుంది; తదీయశక్తిన్‌= ఆశకు సంబంధించిన సామర్థ్యం వలన; 
మమత= మమకారం; కలుగున్‌= కలుగుతుంది; కలుగు= సంభవించే; మాబంధులు= మా చుట్టాలు; మా ధనములు= మా 
సంపదలు; మా నివాసంబులు= మా ఇళ్ళు; అనమిన్‌= అనకపోవటం వలన; మమత్వము= మమకారం; ఎదన్‌= హృదయంలో; 
తిరంబుగాక+ఉన్నన్‌= స్థిరపడకపోతే; తృష్టాశ+అంబురాశి= ఆశ అనే సముద్రం; ఇంకున్‌= ఎండిపోతుంది. 


తాత్పర్యం: మునీశ్వరా! చెప్పుతాను వినుము. సంపదలు దుఃఖనిలయాలు. నాకు దేనిపైనా ఆశలేదు. అందువలననే 
మిథిలానగరం తగలబడుతున్నా నాకు ఏమీ తగులబడినట్టు లేదు. కామసుఖమూ, దివ్యసుఖమూ ఆశలేమిచేత 
కలిగే సుఖానికి ఈడు కావు. అర్థం అనాయాసంగా లభించగానే గోవుతో కూడా కొము శైలు పెరిగినట్టే ఆశ కూడా 
పెరిగిపోతుంది. ఆశాప్రభావం వలన కలిగే మమకారం పెరిగి పోతుంది. వీరు మా చుట్టాలు, అవి మా సంపదలు, 
ఇవి మా నెలవులు - అనే మమకారం తొలగితే తృష్ణ అనే సాగరం ఎండిపోతుంది. 


నిశేషం: అలం: ఉపమ, రూపకం. 


క. దొరకొన్న ననుభవించుచు । దొరకొనమికి( జింతనొంది దురపిల్లక ని 
ర్థరు(డై యున్నను. దృష్ణకుం । జొరవచ్చునె యతని మనసు సువ్రతశీలా! 376 


ప్రతిపదార్థం: సువ్రతశీలా!= మంచివ్రతం స్వభావంగా కలవాడా!; దొరకొన్నన్‌= లభిస్తే అనుభవించుచున్‌= అనుభవిస్తూ; 
దొరకొనమికిన్‌= లభించనిదానికి; చింతన్‌+ఒంది= విచారంపొంది; దురపిల్లక= దుఃఖించక; నిర్భరుండు+ఐ= పూర్ణచిత్తుడై; 
ఉన్ననున్‌= ఉంటే; అతని మనసు= అతడి చిత్తం; తృష్షకున్‌= ఆశకు; చొరన్‌ వచ్చునె?= (ప్రవేశించవీలగునా? 
తాత్సర్యం: స(ద్రుతమే స్వభావంగా గల ఓ మాండవ్యమునీం[ద్రా! దొరకినదానిని అనుభవిస్తూ, దొరకనిదానికి 
చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో, అతడి మనస్సులోనికి తృష్ణ ప్రవేశించనేరదు. 


తే. విడువరాదు దుర్మతులకు నొడలు ముదియ. । దాను ముదియదు ప్రాణాంతమైన రోగ 

మనఘ! తృష్ణ వర్ణితకాముందై నతండు । దానిం బోంద్రోచి సౌఖ్యసాంద్రత్వ మొందు. 377 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; తృష్ష= ఆశ; దుర్మతులకున్‌= దుర్చుద్దులైనవారికి; విడువన్‌రాదు= వదలటానికి 
వీలుకాదు; ఒడలు= శరీరం; ముదియన్‌= ముదిసిపోగా; తాను= ఆశ; ముదియదు= వృద్దత్వం పొందదు; (అది) ప్రాణాంతమైన= 
ప్రాణవినాశకమైనట్టి; రోగము= వ్యాధి; వర్టితకాముండు+ఐన+అతండు= కోరికలు వదలినవాడు; దానిన్‌= ఆ తృష్షను; పోంద్రోచి= 
కడకు నెట్టివైచి; సౌఖ్యసాంద్రత్వము= సుఖాధిక్యమును; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ మునిశ్రేష్టా! దుర్మతులైనవారు తృష్షను విడువలేరు. శరీరం ముసలితనం పొందినా 
ఆశమా(త్రం ముదిమి పొందదు. అది ప్రాణాలు తీసే రోగం. ఎవడు తాను విముఖుడై తృష్ణను పరిహరిస్తాడో, 
అతడు అత్యధిక సుఖం పొందుతాడు. 


క శోక ప్రమదాది ద్వం । ద్వాకులు( డవు€ గాక శాంతి నంతఃకరణ 
శ్రీకి. బరిరక్ష సేయుము; । నీకు వితృష్ణత్వసౌఖ్యనిత్యత గలుగున్‌.' 378 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 799 


ప్రతిపదార్థం: శోకప్రమద+ఆది ద్వంద్వ+ఆకులు(డవు= దుఃఖం, సుఖం మొదలైన ద్వంద్యాలచేత వ్యాకులపడినవాడవు; కాక= 
కాకుండా; శాంతిన్‌= శమంతో; అంతఃకరణ శ్రీకిన్‌= మనోబుద్ద్యాదులతో కూడిన అంతఃకరణలక్ష్మికి; పరిరక్ష= కాపుదల; 
చేయుము= ఒనర్చుము; నీకున్‌= మాండవ్యుడవగు నీకు; వితృష్ణసౌఖ్యనిత్య్వత= ఆశ లేమివలన కలిగే సౌఖ్యస్థిరత్వం; కలుగున్‌= 


సంభవిస్తుంది. 


తాత్పర్యం: మునీంద్రా! నీవు సుఖదుఃఖాది ద్వంద్యాలకు వ్యాకులత చెందవద్దు. నిగ్రహంతో మనోబుద్దాదులతో 
కూడిన అంతఃకరణసంపదను కాపాడుకొమ్ము. అట్లా చేస్తే నీకు ఆశలేమివలన నిత్యసుఖం లభిస్తుంది”. 


క. అని చెప్పిన నమ్ముని య । మృ్మనుజపతిం బ్రస్తుతించి మనము ప్రశాంతిం 
బనుపడ6గ6 బ్రీతి వీడ్కొని | చని వర్తిల్లెను వితృష్టసరణి గుమారా! 379 


ప్రతిపదార్థం: కుమారా!= ధర్మరాజా! అని చెప్పినన్‌= జనకుడు ఆ రీతిగా చెప్పేసరికి; ఆ+ముని= ఆ మాండవ్యుడు; 
ఆ+మనుజపతిన్‌= ఆ రాజును; (ప్రస్తుతించి= ప్రశంసించి; మనము= చిత్తం; (ప్రశాంతిన్‌+పనుపడ(గన్‌= (ప్రశాంతిని పొందగా; 
'ప్రీతిన్‌= సంతోషంతో; వీడ్కొని చని= పోయివస్తానని చెప్పి వదలిపోయి; విత్సష్ణ సరణిన్‌= ఆశారహిత మార్గంలో; వర్తిల్లైను= 
చరించాడు. 


తాత్పర్యం: ధర్మపుత్రా! జనకుడట్ట్లా బోధించే సరికి ఆ మాండవ్యుడు ఆ రాజును ప్రస్తుతించాడు. అతడి చిత్తం 
శాంతి పొందింది. ఆపై రాజును వీడ్కొని ఆ మాండవ్యమునీంద్రుడు ఆశారహితమైన పథంలో సంచరించాడు. 


పితాపుత్రసంవాదము 


వ. అనిన విని ధర్మనందనుండు శంతనునంద నుతో “సర్వభూతభయావహంబగుచుం గాలం 
బతిక్రమించుచుండ( బురుషుం డెద్ది యాచరించుట మేలు? దీని మున్ను నడిగి విన్నవాండ; నిది పెద్దయు 
వినవలయునది గావున నడిగెదం జెప్పవే!' యనుటయు, నమ్మహాత్ముం డీ యర్ధంబు దెలియుటకు ముంద 
రేను జెప్పిన పితాపుత్ర సంవాదం బను నితిహాసంబు లెస్స; యందుంగొన్ని వాక్యంబు లప్పుడు సెప్పనియవి 
యునుం గలవు; చెప్పెద విను; మధ్యయనపరుం డగు నొక్క బ్రాహ్మణపుత్రుం డన్వర్దనామధేయుండు 
మేధావి యనువాండు దండ్రి కభిముఖుండై. 380 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మనందనుండు= ధర్మజుడు; శంతనునందనుతోన్‌= భీష్ముడితో; 
సర్వభూతభయావహంబు+అగుచున్‌= సమస్త (ప్రాణులకు భీతికలిగిస్తూ; కాలంబు= సమయం; అతి(క్రమించుచుండన్‌= గడుస్తూ 
ఉండగా; పురుషు(డు= జీవుడు; ఎద్ది= ఏది; ఆచరించుట= చేయటం; మేలు= శుభం; దీనిన్‌= ఈ విషయాన్ని; మున్నున్‌= 
ముందుకూడా; అడిగి= ప్రశ్నించి; విన్నవాండన్‌= ఆలకించినవాడను; ఇది= ఈ సంగతి; పెద్దయున్‌= మిక్కిలిగా; వినన్‌వలయునది= 
వినదగింది; కావునన్‌= కాబట్టి; అడిగెదన్‌= 'ప్రశ్నిస్తున్నాను; చెప్పవే= వివరింపుమా; అనుటయున్‌= అనగా; ఆ+మహాత్ముండు= 
ఆ భీష్ముడు; ఈ అర్థంబు= ఈ విషయం; తెలియుటకున్‌= (గ్రహించటానికి; ముందర= ముందు; ఏను= నేను; చెప్పిన= 
వచించిన; పితాపుత్రసంవాదంబు+అను= తం(డ్రికొడుకుల సంవాదమనే; ఇతిహాసంబు= పూర్వగాథ; లెస్స= బాగైనది; అందున్‌= 
దానిలో; కొన్ని వాక్యంబులు= కొన్నిమాటలు; అప్పుడు= ఆ కాలమున; చెప్పనియవియునున్‌= చెప్పనివి కూడ; కలవు= ఉన్నవి; 
చెప్పెదన్‌+వినుము= వివరిస్తాను వినుము; అధ్యయనపరుండు= విద్యాభ్యాసంలో ఆసక్తుడైనవాడు; ఒక్క (బ్రాహ్మణపు(త్రుండు= 
ఒక విప్రసుతుడు; అన్వర్థనామధేయుండు= సార్థకమైన పేరు గలవాడు; మేధావిఅనువాండు= 'మేధావి' అనబడేవాడు; తండ్రికిన్‌= 
జనకుడికి; అభిముఖుండు+ఐ= ఎదురుమొగంతో ఉన్నవాడై. 


800 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: భీష్ము డట్టా చెప్పగా విని ధర్మరాజు అతడితో 'సమస్త ప్రాణులకూ భయంకలిగిస్తూ కాలం గడుస్తుండగా 
పురుషుడు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది? ఈ విషయం ఇంతకుముందు కూడా విన్నాను. అయినా ఇది 
మిక్కిలిగా వినదగిన విషయం. అందువలన మళ్ళీ అడుగుతున్నాను చెప్పు'మన్నాడు. అప్పుడు మహనీయుడైన 
ఆ పితామహుడు ఈ విషయం (గ్రహించేముందు నేను పూర్వం చెప్పిన పితాపుత్రసంవాదం అనే ఇతిహాసం చాలా 
మేలైనది. అందులో కొన్ని మాటలు నేను నీకు అప్పుడు చెప్పనివి కూడా ఉన్నాయి. ఇప్పు డవి చెప్పుతాను వినుము. 
విద్యాభ్యాసపరుడైన ఒక విప్రకుమారు డుండేవాడు. వాడు 'మేధావి” అనే సార్రకనామధేయం కలిగి మిక్కిలి తెలివితో 
ప్రవర్తించేవాడు. వాడు తండ్రి ఎదుట నిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “ఆయువు దటు(గు నంతంతకు ధీరు€ డె | య్యది సేయువా/గ డన్న నతండు 'బ్రహ్మ 
చర్యంబు వేదాభ్యసనమును సంతాన । సంపాదనంబు యజ్ఞప్రవర్త 
నంబును జేసి వానప్రస్థధర్మంబు । నడపి యాచరితసన్యాసు( డగుట 
కృత్యం” బనుడు 'జరామృత్యువుల్‌ జననమా । దిగ వెను తగులంగ దిగులు లేమి 
తే. మీను వలదన్ను( బొదువుట గాన కిష్ట । వృత్తి విహారించుచుండెడు విధమ కాదె! 


యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు | మనఘ! వార్షునె మృత్యువు జనుల పనుల.’ 381 


ప్రతిపదార్థం: ధీరు(డు= ధైర్యం కలవాడు; ఆయువు= జీవితకాలం; తణు(గున్‌+అంతంతకున్‌= ఆరోజు కారోజు తరిగిపోతూ 
ఉండగా; ఏ+అది= ఏమి; చేయువాండు+అన్నన్‌= చేయాలి అని అడుగగా; అత(డు= అతడి తండ్రి; బ్రహ్మచర్యంబున్‌= 
(బ్రహ్మచారియొక్క ధర్మమును; వేద+అభ్యసనమునున్‌= వేదాలను చదవటం; సంతానసంపాదనంబున్‌= సంతతిని పొందటం; 
యజ్ఞప్రవర్తనంబునున్‌= యజ్ఞాచరణం; చేసి= అనుష్టించి; వాన ప్రస్థధర్మంబున్‌= వాన ప్రస్థుడియొక్క ధర్మాన్నీ; నడపి= నిర్వహించి; 
ఆచరితసన్న్యాసు(డు+అగుట= అనుష్టింపబడిన సన్న్ర్యాసం కలవాడు కావటం; కృత్యంబు= చేయదగినపని; అనుడున్‌= అనగా; 
జననము+ఆదిగన్‌= పుట్టింది మొదలుగా; జరామృత్యువుల్‌= ముసలితనం; మరణం; వెనుతగులంగన్‌= వెంబడించగా; దిగులు 
లేమి= విచారం లేకుండా ఉండటం; మీను= చేప; వల= జాలము; తన్నున్‌= తనను; పొదువుటన్‌= ఆ(క్రమించటం; కానక= 
చూడక; ఇష్టవృత్తిన్‌= ఇచ్చవచ్చిన చొప్పున; విహరించుచుండెడు= తిరుగుతుండే; విధమకాదె!= పద్దతేకదా!; మేలు= మంచిపని; 
ఎల్లి= రేపు; చేసెదను+అనక= చేస్తాను అనకుండా; ఇపుడు+అ= ఇప్పుడే; చేయుము= అనుష్టించుము; అనఘ!= పాపరహితుడా!; 
మృత్యువు= చావు; జనుల= ప్రజలయొక్క; పనులన్‌= కార్యాలను; వార్చునె?= (ప్రతీక్షించునా? 

తాత్సర్యం: 'ధీరుడైన మనుజుడు నిత్యమూ ఆయుస్సు తరిగిపోతూ పోతూ ఉండగా ఏమి చేయాలి?” అని 
ప్రశ్నించాడు. తండ్రి అతడితో బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, సంతానం పొందటం, యజ్ఞనిర్వహణం చేసి ఆపై 
వానప్రస్థధర్మం నిర్వర్తించి సన్న్యాసవృత్తిని అవలంబించటం చేయదగినపని” అని చెప్పాడు. అప్పుడు కుమారుడు 
“'పాపరహితుడవైన ఓ తండ్రీ! పుట్టినది మొదలు ముదిమి, మరణం వెంటబడతాయి. అప్పుడు విచారం లేకుండా 
ఉండటం; వల తన్ను ఆక్రమించినపుడు దానిని చూడకుండా చేప ఇచ్చవచ్చినట్లు విహరించినట్లే కదా! అందువలన 
చేయాలనుకొన్న సత్కార్యం రేపటికి వాయిదా వేయకుండా ఇప్పుడే పూర్తిచేయుము. (ప్రజల పనులు పూర్తి 
అయ్యేంతవరకు మృత్యువు తన పని చేయకుండా ఎదురుచూస్తూ ఉంటుందా?” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని పలికి పుత్రుండు వెండియు. 382 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 801 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పుత్రుండు= కుమారుడు; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: అట్టా చెప్పి ఆ విప్రకుమారుడు మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “కృత మిది యకృతం బిది యిది । కృతాకృతంబనుచు నరుడు కింకర్తవ్య 

త్వతిరోహితాత్మహిత సం । స్కృతియైన గృతాంతు( డతనిం జేర్చుం దనపురిన్‌. 383 
ప్రతిపదార్థం: ఇది= ఇది; కృతము= చేయబడింది; ఇది= ఇది; అకృతంబు= చేయబడనిది; ఇది; కృత+అకృతంబు= చేసీ 
చేయనిది (అసంపూర్ణంగా చేయబడింది); అనుచున్‌= అని భావిస్తూ; నరుండు= మనుజుడు; కింకర్తవ్యతిరోహితాత్మహి తసంస్కృతి= 
ఏమి చేయాలి అనే సందేహంతో కప్పబడిన ఆత్మహితముయొక్క స్మరణకలవాడు; ఐనన్‌= ఐతే; కృత+అంతుండు= యముడు; 
అతనిన్‌= అట్టివాడిని; తన పురిన్‌= తన నగరాన్ని; చేర్చున్‌= పొందిస్తాడు. 
తాత్సర్యం: ఏ మనుజుడు ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేసీ చేయకుండా ఉన్నాను అని తలంచుకొంటూ 
ఏమి చేయాలో తోచనిస్థితిలో పడి ఆత్మహితం మరచి ఉంటాడో అట్టివాడిని యముడు తన నగరానికి 
తీసికొనిపోతాడు. 


క. అనఘా! మృత్యువు నమృతం । బును దేహమునంద కలవు; మోహము మృత్యు 
త్వనిరూఢ మున్నరూపుం | గనుటమృతత్వోపహితము గా6గ నెటు(గుమీ. 384 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; మృత్యువు= మరణం; అమృతంబునున్‌= మరణరాహిత్యస్థితీ; దేహమునందు+అ= 
శరీరమునందే; కలవు= ఉన్నాయి; మోహము= సంసారం మీది వ్యామోహం; మృత్యుత్వ నిరూఢము= మరణ ధర్మంచేత 
ప్రసిద్ధమైనది; ఉన్న రూపున్‌= యథార్థమైన తత్త్వమును; కనుట= చూడటం; అమృతత్యోపహితముకాంగన్‌= అమృతత్వంతో 
కూడిందిగా; ఎణు(గుమీ!= తెలిసికొనుమా! 
తాత్సర్యం: పాపరహితుడ వగు ఓ జనకా! ఈ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం అనేవి రెండూ ఉన్నాయి. 
సంసార వ్యామోహమే మృత్యువు. తత్త్యజ్ఞానమే అమృతత్వం. ఈ విషయం చక్కగా (గ్రహించుము. 
క. ననుబో.టికిం బశుయజ్ఞం । బున హింసకు6 డగుట దగునె భూసురవర! హిం 

సనరహితమైన శాంతి య । జనమున బ్రహ్మాధ్వరంబు సలిపెద నియతిన్‌. 385 


ప్రతిపదార్థం: భూసురవర!= విప్రశ్రేష్టా!; ననుబోంటికిన్‌= నావంటి వాడికి; పశుయజ్ఞంబునన్‌= పశువులను వధించి చేసే యజ్ఞంతో; 
హింసకు(డు+అగుట= హింసించేవాడు కావటం; తగునె?= ఉచితమా?; హింసన రహితము+ఐన= హింసలేని; శాంతియజనమునన్‌= 
శాంతియజ్ఞంతో; నియతిన్‌= నియమపూర్వకంగా; బ్రహ్మాధ్వరంబు= (బ్రహ్మయజ్ఞమును; సలిపెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: విప్రవర్యా! నా వంటివాడికి పశువులను చంపి చేసే ద్రవ్యయజ్ఞం తగదు. హింసా సంబంధంలేని 
శాంతియజ్ఞంతో నేను నియమంగా (బ్రహ్మయజ్ఞం చేస్తాను. 


విశేషం: యజ్ఞాలు అనేక విధాలుగా ఉన్నాయి. వేదంలోని కర్మకాండలో పశువధతో కూడిన అనేకయజ్ఞాలు నిరూపించబడి ఉన్నాయి. 
అయితే అవి అంత (ప్రశస్తమైనవి కావు. గీతలో శ్రీకృష్ణుడు “శ్రేయాన్‌ (ద్రవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః” అని చెప్పాడు. అంటే 
ద్రవ్యమయమైన యజ్ఞం కంటె జ్ఞానయజ్ఞం శ్రేయస్కరమని అర్థం. అందువలన మోక్షార్థులు జ్ఞానయజ్ఞం అనుష్టిస్తారే కాని 
ద్రవ్యయజ్ఞాలు చేయరు. ఇక్కడ మేధావి జ్ఞానయజ్ఞ మనబడే బ్రహ్మయజ్ఞమే ప్రశస్తమని వివరించాడు. సర్వేంద్రియ నిగ్రహంతో 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడిందే తపోమయమూ, యోగమయమూ అయిన శాంతియజ్ఞం. అందువలన జ్ఞానప్రాప్తి కల్గుతుంది. ఆ విధానాన్నే 
(బహ్మయజ్ఞమని వ్యవహరిస్తారు. గీతలో ఈ యజ్ఞాల స్వరూపం విపులంగా నిరూపించబడి ఉన్నది. ఆధునిక కాలంలో కర్మకాండలో 
చెప్పినట్టు (ద్రవ్యయజ్ఞాలు చేసేవారు అరుదైపోయారు. ఇప్పుడు కూడా జ్ఞానయజ్ఞం (ప్రశస్తమై ఉన్నది. 
క యోగంబు( దపంబుం బరి । త్యాగంబును గాక యొండు లగునె హితంబుల్‌? 

రాగము సరి దుఃఖంబును । ద్యాగము. బోలెడి సుఖంబు నరయం గలవే? 386 
ప్రతిపదార్థం: యోగంబున్‌= యోగానుష్టానము; తపంబున్‌= తపస్సు; పరిత్యాగంబునున్‌= సంగం త్యజించటమూ; కాక= 
ఇవికాక; ఒండులు= ఇతర మార్గాలు; హితంబుల్‌= శ్రేయస్కరాలు; అగునె?= అవుతాయా?; రాగముసరి= విషయాసక్తితో 
సమానమైన; దుఃఖంబునున్‌= బాధయు; త్యాగమున్‌+పోలెడి= విషయాసక్తిని వదలటంతో సమానమైన; సుఖంబున్‌= ప్రమోదమును; 
అరయన్‌= పరిశీలించగా; కలవే?= ఉన్నవా? 
తాత్పర్యం: యోగాన్ని అనుష్టించటం, తపస్సు చేయటం, విషయాసక్తిని త్యజించటం - అనేవి హితకరమైన 
మార్గాలు. వీటితో సమానమైన (శ్రేయోమార్లాలు మరి లేవు. అట్టాగే విషయాసక్తితో సదృశమైన దుఃఖం మరొకటి 
లేదు. త్యాగాన్ని పోలిన సుఖం కూడా లేదు. 


క ప్రజ యేన కాన నన్నుం । బ్రజ సుగతికి( బుచ్చునని భరంపడి కోరం 
బ్రజ విడిచెద నా యందది | యజేయమును నవ్యయంబు నగు పద మిచ్చున్‌. 387 


ప్రతిపదార్థం: ఏను+అ= నేనే; ప్రజ= జనించిన సంతానమై ఉన్నాను; కానన్‌= అందుచేత; నన్నున్‌= నన్ను; ప్రజ= సంతతి; 
సుగతికిన్‌= సద్గతికి; పుచ్చున్‌+అని= పంపుతుందని; భరంపడి= అతిశయించి; కోరన్‌= అభిలషించను; (ప్రజన్‌= సంతతిని; 
విడిచెదన్‌= వదలివేస్తాను; అది= ఆ త్యాగం; నాయందున్‌= నాలో; అజేయమునున్‌= జయించరానిదీ; అవ్యయంబున్‌= వ్యయం 
కానిదీ; అగుపదమున్‌= అయినస్మానాన్ని; ఇచ్చున్‌= ఇస్తుంది. 

తాత్సర్యం: తండ్రీ! నేను నీకు సంతతినై ఉన్నాను. నాకు కలిగిన మరొక సంతతి నా సుగతికి హేతువవుతుందని 
నేను భావించటం లేదు. అందువలన నేను సంతతికొరకై అభిలషించను. సంతతిని వదలివేస్తాను. (గృహస్థధర్మం 
స్వీకరించను అని భావం). ఆ త్యాగం నాకు జయించరాని, తరుగులేని మహోన్నతస్థితికి హేతువవుతుంది. 


ఉ. కావున లోకసంక్షయము గన్లొని యెల్లెడ నిర్మముండ వై 
నీవును శాంతియున్‌ సమత నిష్టయు( బూని గుహాప్రవేశ సం 
భావన నాత్మదర్శన విభాసివి గమ్మనినం దదీయ వి 
ద్యావచనంబులం జనకు( డట్టి(డ యై వెలింగెం గృతార్థతన్‌. 388 


ప్రతిపదార్దం: కావునన్‌= అందుచేత; నీవును= నీవుకూడ; లోకసంక్షయమున్‌= లోకంయొక్క వినాశాన్ని; కన్గాని= చూచి; 
ఎల్ల+ఎడన్‌= అన్ని విషయాలలోనూ; నిర్మముండవు+ఐ= మమకారం లేనివాడవై; శాంతియున్‌= శమము; సమత= సమభావం; 
నిష్టయున్‌= ఆత్మనిష్ట కూడా; పూని= వహించి; గుహాప్రవేశసంభావనన్‌= బుద్దిగుహలో చారబారుట అనే సంభావనచే (ఏకాంతమైన 
కొండగుహలో ప్రవేశించటం అనియు చెప్పవచ్చును.); ఆత్మదర్శన విభాసివి= ఆత్మను చూడటంచేత ప్రకాశించేవాడివి; కమ్ము= 
అగుము; అనినన్‌= అని చెప్పగా; తదీయ విద్యావచనంబులన్‌= అతడి (బ్రహ్మవిద్యామయాలైన మాటలచేత; జనకుండు= తండ్రి; 
అట్టి(డ+ఐ= అట్లాంటివాడుగానే రూపొంది; కృతార్ణతన్‌= కృతకృత్యతతో; వెలిగాన్‌= (ప్రకాశించాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 803 


తాత్పర్యం: అందువలన లోకం శాశ్వతం కాదని (గ్రహించి నీవు దేనిమీదా మమకారం పెట్టుకొనవద్దు. శాంతి, 
సమభావం, ఆత్మనిస్ట కలిగి ఉండుము. నీ బుద్దిగుహలోనికి (ప్రవేశించి అందు నిగూఢంగా ఉన్న ఆత్మను చూడుము. 
(ఏకాంతమైన కొండగుహలో జేరి ఆత్మ దర్శనపరుడివి కమ్ము)’ అని కుమారుడు తండ్రికి బోధించాడు. అతడు 
చెప్పిన బ్రహ్మవిద్యా ప్రబోధకాలైన మాటలు విని తండ్రి ఆ రీతిగా అనుష్టించి కృతార్ణుడై వెలుగొందాడు. 


క. నరనాథ! యమృతమగు ను । న్నరూపు గను దీవు మరగు నా చెప్పిన యి 
ప్పరమేతిహాస వాక్యో । త్మరంబు నర్ధంబు చిత్తగత మగుచుండన్‌. 389 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజా!) నా చెప్పిన= నేను వచించిన; ఈ+పరమ+ఇతిహాస వాక్య+ఉత్కరంబు= ఈ శ్రేష్టమైన 
పూర్వగాథకు చెందిన వచనసమూహంయొక్క; అర్హంబు= శబ్దార్థం; చిత్తగతము= మనసుకెక్కింది; అగుచుండన్‌= అవుతూ 
ఉండగా; ఈవు= నీవు; అమృతము+అగు= మరణరహితమైన; ఉన్నరూపు= యథార్థతత్త్యమును; కనుదు= చూస్తావు; మరగు= 
దానిని ఆశించుము. 


తాత్సర్యం: రాజా! నే నిప్పుడు చెప్పిన గాథకు చెందిన వాక్యాల అర్థం నీ మనస్సున కెక్కగా నీవు కూడా అమృతమైన 
ఆ పరతత్త్యస్వరూపాన్ని చూడగలవు. అభ్యాసంతో దాని నాశించుముి. 


వ. అనిన విని యుధిష్టిరుం 'డెవ్విధంబు శీలంబు గలవాండు బ్రహ్మపదంబు నొందు? నని యడిగిన భీష్ముం 
డత్యాదరంబున. 390 


ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ము డట్లా చెప్పగా; విని= ఆలకించి; యుధిస్టిరుండు= ధర్మజుడు; ఏ+విధంబు= ఎట్టిదైన; శీలంబు 
గలవాండు= స్వభావం కలవాడు; బబ్రహ్మపదంబున్‌= మోక్షస్థానమును; ఒందున్‌?= పొందుతాడు?; అని అడిగినన్‌= అని ప్రశ్నించగా; 
భీష్ముండు= భీష్ముడు; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ప్రీతితో. 


తాత్పర్యం: భీష్ము డారీతిగా చెప్పగా విని ధర్మరాజు ఏ విధమైన స్వభావం కలవాడు మోక్షం పొందగలడో వివరించు” 
మని మళ్ళీ ప్రశ్నించాడు. భీష్ముడు అతడిపట్ల మిక్కిలి ప్రీతిగలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “అధిప! లఘ్వాశియై యింద్రియప్రపంచ । జయము గలిగి మోక్షార్టోక్త సారధర్మ 
నిరతి నుండెడి వానికి. బరమ మగు ప । దంబు తంగేటిజున్ను చందంబు నొందు. 391 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; లఘు+ఆశి+ఐ= మితంగా భుజించేవాడై; ఇంద్రియప్రపంచజయము= (శ్రోత్రం మొదలైన ఇంద్రియ 
సమూహంపై విజయాన్ని; కలిగి= కలిగి ఉండి; మోక్ష+అర్ధ+ఉక్త సారధర్మనిరతిన్‌= మోక్షం కొరకై చెప్పబడిన (శ్రేష్టర్మాలపై ఆసక్తితో; 
ఉండెడివానికిన్‌= ఉండేవాడికి; పరమము+అగు= శ్రేష్టమైన; పదంబు= బ్రహ్మపదం; తంగేటిజున్ను చందంబున్‌= తంగేడుచెట్టు 
లోని తేనెతెట్టెవలె అందుబాటులో ఉండే విధాన్ని; ఒందున్‌= పొందును. 


తాత్పర్యం: 'రాజా! మితాహారం స్వీకరిస్తూ ఇం(ద్రియానీకాన్ని జయించి మోక్షం కొరకై శాస్త్రాలలో చెప్పబడిన 
ఉత్తమ ధర్మాలను అనుష్టించేవాడికి బ్రహ్మపదం తంగేటిజున్నువలె సులభసాధ్యమై ఉంటుంది”. 


విశేషం: తంగేడుచెట్టు మిక్కిలి ఎత్తుగా పెరగదు. దానిలోని తేనెతెట్టెను సులభంగా ఎవ్వరైనా గ్రహించి అనుభవించవచ్చును. 


అలంకారం ఉపమ. 


804 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి మటియు నిట్లను 'హారీతగీతి యను వాక్యసంచయం బాకర్ణింపుము. దాన మోక్ష ధర్మంబులు 
దేటపడుం జెప్పెద హారీతుం డను మునివరుండు విద్వజ్ఞనంబులు దనవలనం బ్రవ్రజనంబు సమీచీన 
ప్రకారంబుగా నెటుంగ నపేక్షించిన. 392 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; మజీయున్‌= మరలకూడ; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు!; 'హారీతగీతి యను= 'హారీతగీత 
యనబడే; వాక్యసంచయంబున్‌= వచనసమూహమును; ఆకర్షింపుము= విను; దానన్‌= దానివలన; మోక్షధర్మంబులు= 
ముక్తిపొందుటకనువైన ధర్మాలు; తేటపడున్‌= స్పష్టమవుతాయి; చెప్పెదన్‌= చెపుతాను; హారీతుండను మునివరుండు= 'హారీతు” 
డనే మునిశ్రేష్ణుడు; విద్వజ్ఞనంబులు= పండితజనులు; తనవలనన్‌= తననుండి; ప్రవ్రజనంబు= సన్యాస పద్దతిని; సమీచీన 
ప్రకారంబుగాన్‌= చక్కని రీతిలో; ఎఖుంగన్‌= తెలుసుకొనటానికి; అపేక్షించినన్‌= కోరగా. 

తాత్సర్యం: భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్ళీ ఇట్టా అన్నాడు. “ హారీతగీత' అనబడే కొన్ని మాటలున్నాయి. 

అవి వినుము. వాటిద్వారా మోక్షధర్మాలు స్పష్టమయ్యేటట్టు చెప్పుతాను. పూర్వం హారీతుడనే ఒక మునిశ్రేష్టుడి 

నుండి పండితులు సన్న్యాసవిధానం చక్కగా తెలిసికొనాలని అపేక్షించారు. అట్టా వారు అపేక్షించగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


హారీతుండు నిద్వజ్ఞనుల కుపదేశించిన తత్త్వప్రకారము (సం. 12-269-2) 


గ్‌ 


వారి కి ట్లనియె 'నిష్టారంభమతి నిలు । వెడలి కోర్కుల కెల్ల విముఖు( డగుచు 
జనములకీడు వాక్టక్షుర్మనోవర్త । నముల( గూర్వక మైత్రి సమత. గరుణ 

గలిగి, నిందాప్రశంసల ఖేదమును నుబ్లు । లేక పాడింటను నేకతంపు 

గుడి మాని పొంతను గుహలోన నుండుచు । డంపకములకు వంటకములకును 


తే. భోజనములకుం దటియైన ప్రొద్దు గడపి । భిక్ష గొను. బ్రీతి మన్నన పెద్దవెట్టు 
నట్టియెడ దక్కి క్రొత్తగా నరుగు యతి ని । రంతరంబు నాత్మారాము. డై చరించు. 393 


ప్రతిపదార్థం: వారికిన్‌= ఆ పండిత జనులకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; యతి= సన్న్యాసి; నిష్టా+ఆరంభమతిన్‌= 
ఆత్మనిష్టాప్రయత్నం గల బుద్దితో; ఇలు వెడలి= గృహంనుండి వెలికివచ్చి; కోర్కులకున్‌+ఎల్లన్‌= సమస్తములైన కోరికలకూ; 
విముఖు(డు+అగుచున్‌= పరాజ్ముఖుడవుతూ; జనముల= ప్రజలయొక్క; కీడున్‌= అపకారమును; వాకృక్షుర్మనోవర్తనములన్‌= 
మాటలు, చూపులు, మనస్సు వీటినడతలలో; కూర్చక= సంధించక; మై(త్రి= మిత్రభావం; సమత= సమభావం; కరుణ= దయ; 
కలిగి= కలిగి ఉండి; నిందాప్రశంసలన్‌= తెగడిక - పొగడికలలో; ఖేదమును= దుఃఖాన్నీ; ఉబ్బున్‌= పొంగటమూ; లేక= లేనివాడై; 
పాడింటనున్‌= పాడుపడిన ఇంటిలో; ఏకతంపుగుడిన్‌= ఏకాంతమైన ఆలయంలో; [మ్రానిపొంతను= చెట్టుచెంతను; గుహలోనన్‌= 
కొండబిలంలో; ఉండుచున్‌= ఉంటూ; డంపకములకున్‌= దంచటానికీ; వంటకములకున్‌= వండటానికీ; భోజనములకున్‌= 
భుజించటానికీ; తటీఐన (ప్రొద్దు= అనువైన కాలం; కడపి= దాటనిచ్చి; భిక్షన్‌+కొనున్‌= భిక్షగ్రహిస్తాడు; ప్రీతిన్‌= ప్రియంతో; 
మన్ననన్‌= గారవంతో; పెద్దపెట్టునట్టి ఎడన్‌= అధికంగా భిక్షపెట్టే చోటును; తక్కి= వర్ణించి; క్రొత్తగాన్‌= నూతనంగా; అరుగున్‌= 
పోతాడు; నిరంతరంబున్‌= ఎల్లవేళల; ఆత్మారాము(డు+ఐ= తనలో తాను (క్రీడించేవాడై; చరించున్‌= తిరుగుతాడు. 


తాత్సర్యం: హారీతుడు పండితులతో ఇట్లా అన్నాడు: 'ఆత్మనిష్టలో ఉద్యుక్తమైన బుద్దిగలవాడై సన్న్యాసి ఇల్లు 
వదలాలి. కోర్కెలు కలిగి ఉండకూడదు. తన మాటలలో, చూపులలో, చిత్తంలో ప్రజలకు ఏ విధమైన కీడూ 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 805 


తలపెట్టరాదు. మిత్రత్వం, సమత్వం, దయ కలిగి ఉండాలి. స్తుతినిందలకు పొంగటం, (క్రుంగటం లేకుండా ఉండాలి. 
పాడుపడిన ఇంటిలోనో, ఏకాంతమైన చోట గుడిలోనో, చెట్టునీడనో, లేక కొండగుహలోనో ఉండాలి. దంచటం, 
వండటం, భోజనం పనులు పూర్తి అయేసమయంవరకూ వేచిఉండి భిక్షకు పోవాలి. తనపై ఎక్కువ ప్రీతి, గౌరవం 
చూపుతూ మితిమించి భిక్షపెట్టే వారున్నచోటు వదలి (క్రొత్తచోటికి వెళ్ళాలి. సదా ఆత ్యయందే రతి గలిగి చరించాలి. 


తే. అనిన వారు కృతార్జులై యతని( బ్రస్తు । తించి రని చెప్పె విని నరదేవవరుండు 
దేవతటినీ తనూజుతో 'భావశుద్ది । కలిమి యొప్పు(గదే!' యని పలికి మజియు. 394 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారు= ఆ పండితులు; కృతార్ణులు+ఐ= ధన్యులై; అతనిన్‌= ఆ హారీతుడిని; 
ప్రస్తుతించిరి+అని= పొగిడారని; చెప్పెన్‌= చెప్పాడు; విని= ఆలకించి; నరదేవవరు(డు= రాజ(శ్రేష్టుడైన ధర్మపుత్రుడు; దేవతటినీ 
తనూజుతోన్‌= గంగాపుత్రుడితో; భావశుద్ది కలిమి= చిత్తశుద్ది కలిగి ఉండటం; ఒప్పున్‌+కదే అని= శోభిస్తుంది కదా అని; పలికి= 
చెప్పి; మజియున్‌= ఇంకనూ. 
తాత్పర్యం: ఇట్లా హారీతముని చెప్పేసరికి ఆ విద్వజ్ఞనులు కృతకృత్యులై అతడిని పొగిడారు” అని భీష్ముడు చెప్పాడు. 
అది విని ధర్మరాజు భీష్ముడితో “బౌరా! భావశుద్ది కలిగి ఉండటం ఎంత శోభావహమైనది?” అని పలికి మళ్ళీ. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
తే. రాజభావంబు తొడుసునం గ్రచ్చుకొన్న । మనసుతో నుండ కెన్న(డో మరలి యింద్రి 

యముల నిర్ణించి సత్వాదు లవుల( ద్రోచి । యేను శాంతిసుఖంబున కెలయు టనఘ!” 395 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఏను= నేను; రాజభావంబు తొడుసునన్‌= రాజత్వంయొక్క సంబంధంచేత; |క్రచ్చు కొన్న= 
చుట్టుకొని ఉన్న; మనసుతోన్‌= చిత్తంతో; ఉండక= వర్తించక; మరలి= ఈ స్థితినుండి తొలగి; ఇంద్రియములన్‌= (శ్రోత్రం 
మొదలైన ఇంద్రియాలను; నిర్దించి= జయించి; సత్తాదులు= సత్త్యంమొదలైన (త్రిగుణాలను; అవులన్‌+(త్రోచి= కడకునెట్టి; 
శాంతిసుఖంబునకున్‌= శాంతిచేత కలిగే ఆత్మసుఖానికి; ఎలయుట= చేరటం; ఎన్నండో!= ఎప్పుడో కదా! 
తాత్సర్యం: కిల్పిషరహితుడవైన ఓ పితామహా! నేను రాజత్వం అనే సంబంధంతో చుట్టుకొన్న చిత్తాన్ని వదలి 
ఇంద్రియాలను జయించి సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలను దాటి శాంతివలన కలిగే ఆత్మసుఖాన్ని 
చూరగొనేది ఏనాటికో కదా!” 
చ. అనుటయు నాత౦. డిట్టు లను నక్కురుభర్తకు “వేగ మేటికిన్‌ 

ఘనభుజ? యెల్లచందములు. గాలముతోడివ చుమ్ము; వర్ణధ 

ర్మనిరతి చిత్తపాకము గ్రమంబున( దెచ్చు. గషాయపక్వతన్‌ 

బనుపడ కర్షుః డేలగు నృపాలకుమారుండు సన్యసింపంగన్‌? 396 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; ఆతండు= ఆ భీష్ముడు; ఆ+కురుభర్తకున్‌= కౌరవనాథుడైన ఆ ధర్మరాజుకు; 
ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఘనభుజ!= మహాబాహూ!; వేగము= త్వర; ఏటికిన్‌?= ఎందుకు?; ఎల్లచందములు=అన్ని 


ప్రకారాలు; కాలముతోడివి+అ+చుమ్ము!= కాలానుసారాలే సుమా!; వర్లధర్మనిరతి= (బ్రాహ్మణాదివర్ణాలయొ క్కధర్మాలలోదృఢ 
మైనఆసక్తి; క్రమంబునన్‌=(క్రమంగా;చిత్తపా కమున్‌=మనఃపరిపాకాన్ని;తెచ్చున్‌=తీసికొనివస్తుంది;నృపాలకుమారు(డు=రాకుమారుడు; 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 


కషాయపక్వతన్‌= చిత్తదోషాన్ని శమింపజేయటాన్ని; పనుపడక= వాడుక పడకుండా; సన్మ్యసింప(గన్‌= సన్న్యాసధర్మాన్ని స్వీకరించ 
టానికి; అర్హుండు= తగినవాడు; ఏల+అగున్‌?= ఎట్లా బౌతాడు? 


తాత్పర్యం: ధర్మసుతుడు అట్లా అనేసరికి భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు: 'మహాబాహుడవైన ఓ ధర్మరాజా! 
అన్ని విధానాలూ కాలానుగుణంగానే ఉంటాయి సుమా! వర్ణాలకు చెందిన ధర్మాలపై ఆసక్తి క్రమంగా మనస్సుకు 
పరిపక్వత తెస్తుంది. రాజపుత్రుడైనవాడు చిత్తదోషాన్ని శమింపజేయకుండా సన్చ్యసించటానికి ఎట్టా అర్హుడు 
జొతాడు? 


విశేషం: కషాయం చిత్తదోషం పాచయిత్వా విశ్లథం కృత్వా" అని నీలకంఠ వ్యాఖ్య - కషాయ శబ్దానికి చిత్త్రదోషమని భావం. 


వ. ఇవ్విషయంబున వృత్రగీత యను నితిహాసంబు గలదు వినుము. వృత్రుండు భండనంబునం బడిన 
నెత్తికొనిపోయి పెట్టుకొని యున్నయెడ నయ్యవస్థ నొందియు విషాదంబు లేకయున్న యద్దనుజవిభునితో 
శుక్రుండు 'వైరిహృతవిభవుండవైన నీకు మనోవ్యథ లేమికి. గతంబేమి? యని యడిగిన నతం డతని 
కిట్లనియె. 397 


ప్రతిపదార్థం: -ఈ+విషయంబునన్‌= ఈ విషయంలో; వృతగీత అను= 'వృత్రగీతి అనే; ఇతిహాసంబు= పూర్వగాథ; కలదు= 
ఉన్నది; వినుము= ఆలకించుము; వృత్రుండు= వృత్రాసురుడు; భండనంబునన్‌= యుద్దంలో; పడినన్‌= పడగా; ఎత్తికొనిపోయి= 
లేవనెత్తికొని వెళ్ళి; పెట్టుకొని ఉన్న ఎడన్‌= ఉంచుకొని ఉండగా; ఆ+అవస్టన్‌= ఆ స్థితిని; ఒందియున్‌= పొందికూడా; విషాదము 
లేక ఉన్న= దుఃఖము లేకున్న; ఆ+దనుజవిభునితోన్‌= ఆ రాక్షస ప్రభువుతో; శుక్రుండు= శుక్రాచార్యుడు; వైరిహృత విభవుండవు+ఐన= 
శత్రువులచేత అపహరించబడిన సంపదకలవాడవగు; నీకున్‌= వృత్రుడవైన నీకు; మనోవ్యథ= చిత్తబాధ; లేమికిన్‌= లేకుండుటకు; 
కతంబు+ఏమి?= కారణమేమి?; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= ఆ వృత్రుడు; అతనికిన్‌= ఆ శుక్రుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విషయానికి సంబంధించినది 'వృత్రగీత' అనే ఇతిహాసం ఒకటి ఉన్నది. వినుము. వృత్రాసురుడు 
యుద్దంలో పడిపోగా అనుచరులు అతడిని లేవనెత్తుకొనిపోయి పెట్టుకొని ఉన్నారు. అట్టి దురవస్థ పొంది కూడా 
వృత్రుడు ఏ విధమైన విషాదం లేకుండా ఉన్నాడు. అప్పుడు గురువైన శుక్రుడు ఆ రాక్షసరాజుతో “శత్రువులు 
నీ సంపదను హరించినా నీకు చిత్తబాధ లేకుండా ఉండటానికి కారణమేమి?” అని ప్రశ్నించాడు. అప్పుడు అతడితో 
వృత్రాసురుడు ఈ రీతిగా చెప్పాడు. 


వృత్రగీత (సం. 12-270-13) 
తే. కలిమియును లేమియును విను కాలవశగ | తములు; బోధవిహీనుల దర్ప దైన్య 
కలితసుఖదుఃఖములC బెట్టుగాక యర । ముల యనిత్యత యెజింగినం గలదె వికృతి? 398 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; కలిమియును= సంపదయు; లేమియును= పేదరికమును; కాలవశగతములు= కాలానికి 
అధీనాలు; (అవి), బోధవిహీనులన్‌= జ్ఞానం లేనివారిని; దర్పదైన్యకలిత సుఖదుఃఖములన్‌= గర్వం, దీనత్వంతో కూడిన సుఖంలోనూ, 
దుఃఖంలోనూ; పెట్టు(గాక= ఉంచును గాక; అర్థముల= సంపదలయొక్క; అనిత్యత= అశాశ్వతత్వం; ఎటింగినన్‌= తెలుసుకొంటే; 
వికృతి= వికారం; కలదు+ఏ?= ఉన్నదా? 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 807 


తాత్పర్యం: సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై ఉంటాయి. అవి జ్ఞానంలేని మూఢులకు మదాన్నీ, దీనత్యాన్నీ 
కల్గిస్తాయి. తద్ద్వారా వారి సుఖానికీ, దుఃఖానికీ హేతువు లవుతాయి. అంతేకాని సంపదలు శాశ్వతం కావు అని 
తెలిసికొన్న జ్ఞానికి అవి ఉన్నా, లేకున్నా ఎట్లాంటి వికారమూ కలుగదు. 

క్‌ £2 


వ. అర్థంబుల యస్థిరత్వంబ కా దాకర్ణింపుము. 399 
(ప్రతిపదార్థం: అర్హంబుల= సంపదలయొక్క; అస్థిరత్వంబ కాదు= అశాశ్వతమే కాదు; ఆకర్షింపుము= వినుము. 

థె థె యఖ (ac) 
తాత్సర్యం: సంపదలయొక్క అశాశ్వత్వమే కాదు. ఇంకా వినుము. 


క. దైవతమానుష తిర్య । గ్భావంబుల6 బొందుచును వికారిణియై భూ 

తావలి దిరిగిన వెంటన । వే విధముల. దిరుగు6 గర్మవివశత్వమునన్‌. 400 
ప్రతిపదార్థం: భూత+ఆవలి= ప్రాణులయొక్క సమూహం; దైవతమానుషతిర్యగ్భావంబులన్‌= దేవత్వం, మనుష్యత్వం, పశుత్వం 
అనే భావాలను; పొందుచును= పొందుతూ; కర్మవివశత్వమునన్‌= కర్మకు అధీనం కావటం వలన; వికారిణి+ఐ= వికారం 
కలదై; తిరిగిన వెంటన్‌+అ= పోయిన మార్గంలోనే; వేవిధములన్‌= వెయ్యి విధాలుగా; తిరుగున్‌= సంచరిస్తుంది. 
తాత్పర్యం: (ప్రాణుల బృందం దేవతలుగా, మనుష్యులుగా, పశుపక్ష్యాదులుగా జన్మిస్తూ కర్మకు లొంగి వికారం 
పొంది సంచరించిన మార్గంలోనే మరల మరల వేయివిధాల సంచరిస్తూ ఉంటుంది. 
క. ఏ నిది యంతయు నెజు6గుదు. । గాన వగపు నుబ్బు నాకు. గలుగి వనుడు ని 

మ్మాన విహీనపు మాటలు । దానవకులనాథ! నీకు. దగునే యాడన్‌.” 401 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఇదిఅంతయున్‌= దీనినంతటినీ; ఎణు(గుదున్‌= తెలిసికొని ఉన్నాను; కాన= కావున; వగపు= విచారం; 
ఉబ్బు= సంతసం; నాకున్‌+కలుగవు= నాకు సంభవించవు; అనుడున్‌= అనగా; దానవకులనాథ!= రాక్షసకుల రాజా!; 
ఈ+మానవిహీనపు మాటలు= అభిమానంలేని ఈ పలుకులు; నీకున్‌ ఆడన్‌+తగునే?= నీకు చెప్పదగినవా? 
తాత్సర్యం: ఈ విషయమంతా నాకు తెలుసు. అందువలన ఏది ఏమైనా నాకు సుఖదుఃఖాలు కలుగవు’ అని 
వృత్రు డన్నాడు. అది విని 'రాక్షసవంశాధిపా! మానం లేని ఈ మాటలు చెప్పటం నీకు ఉచితమా?' 


వ. అని యతని మనశ్శుద్ది యెటుంగుటకునై భార్గవుండు. 402 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; భార్గవుండు= శుక్రుడు; అతని మనశ్ళుద్దిన్‌= ఆ వృత్రాసురుడి చిత్తశుద్దిని; ఎజుంగుటకున్‌+ఐ= 
తెలిసికొనటానికై. 
తాత్సర్యం: అని చెప్పి శుక్రాచార్యుడు ఆ వృత్రుడి చిత్తశుద్ధి ఎట్టాంటిదో తెలిసికొనటానికై. (తరువాతి పద్యంతో 
— క! ౧M మలా 

అన్వయం). 
క. అనయము నీసువొనర్లిన । విని యతనికి నిట్టు లనియె వృత్రు(డు విజయం 

బునకు నయి తపము సేయనె । మును? తత్సుకృతమున( గొననె మూండు జగములున్‌? 403 


ప్రతిపదార్థం: అనయమున్‌= మిక్కిలి; ఈసు+పొనర్చినన్‌= ఈర్ష్య ప్రదర్శించగా; విని= ఆలకించి; వృత్రుండు= వృత్రాసురుడు; 
అతనికిన్‌= ఆ శుక్రుడికి; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; మును= పూర్వం; విజయంబునకున్‌+అయి= యుద్దంలో విజయం 


808 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొందటానికై; తపము చేయనె?= తపస్సు చేసినవాడనుగానా?; తత్సుకృతమునన్‌= ఆ తపస్సు అనే పుణ్యంచేత; మూడు 
జగములున్‌= (త్రిలోకాలనూ; కొననె?= చేకొన్నానుకదా! 

తాత్సర్యం: అత్యంతం ఆ మాటలతో శుక్రుడు ఈర్ష్య ప్రదర్శించగా అతడి మాటలు విని వృత్రుడు ఇట్లా సమాధానం 
చెప్పాడు. 'నేను పూర్వం యుద్దంలో విజయం పొందటానికై తపస్సు చేయలేదా? ఆ తపఃప్రభావంవలన కలిగిన 
పుణ్యంతో ముల్లోకాలకూ ప్రభువును కాలేదా? 


క ఆ యైశ్వర్యము గ్రమ్మఐ ।; మాయుటకుం గారణంబు మాన్యచరిత! లే 
దే యొక దుష్కృత; మది యిటు । సేయుం గాకేమి? యేల చింతింపంగన్‌? 404 


పతిపదార్హం: మాన్వచరిత!= పూజ్యచరిత్రుడా!; (కమ్మణన్‌= మరల; ఆ+ఐశర్వము= ఆ సంపద; మాయుటకున్‌= తొలగి 
మ్‌ థ్‌ గ్‌ see క్రమ్మ సన 
పోవటానికి; కారణంబు= హేతువు; ఒక దుష్కృతంబు= ఒక పాపం; లేదే?= లేదా?; అది= ఆ పాపం; ఇటు= ఇట్టు; 
చేయున్‌+కాక+ఏమి= ఒనర్వునుగాక ఏమి?; చింతింపంగన్‌+ఏల?= విచారించట మెందుకు? 

3) 


తాత్సర్యం: పూజ్యచరిత్రుడవైన ఓ ఆచార్యా! పూర్వం అనుభవించిన ఆ సంపద ఇప్పుడు తొలగింది. దీనికి 
కారణమన్న పాపం లేకుండునా? ఆ పాపం ఇట్లా చేస్తుంది. చేస్తే చేయనీ! ఇందుకై విచారించటం ఎందుకు? 


క. విను మనఘ! యింక సుకృతం । బునకుం జొర దుష్కతంబు పొంతకు( బోనే 
ననుపము నచ్యుతు నవ్యయు । ననంతు. జెందెద ననామయత నవ్విష్ణున్‌. 405 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆకర్షించుము; ఏను= నేను; ఇంకన్‌= ఇకమీదట; సుకృతంబునకున్‌= 
పుణ్యానికి; చొరన్‌= ప్రవేశింపను; దుష్కృతంబు పొంతకున్‌= పాపం చెంతకును; పోను= చనను; అనుపమున్‌= సాటిలేనివాడిని; 
అచ్యుతున్‌= భక్తరక్షణంలో జారుపాటు లేనివాడిని; అవ్యయున్‌= వ్యయం లేనివాడిని; అనంతున్‌= అంతం లేనివాడిని; ఆ+విష్ణున్‌= 
ఆ విష్ణుదేవుడిని;ి అనామయతన్‌= బెడదలేకుండా; చెందెదన్‌= పొందుతాను. 


తాత్సర్యం: పాపరహితుడవయిన ఓ ఆచార్యా! వినుము. ఇంకమీద నేను పాపపుణ్యాల వంకకు పోను. తనకు 
సాటి లేనివాడూ, చ్యుతి లేనివాడూ, వ్యయం లేనివాడూ, శాశ్వతుడూ, తుది లేనివాడూ, సర్వవ్యాపకుడూ అయిన 
విష్ణుదేవుడిని ఏ చిక్కులు లేని పద్దతిలో ఆ(శ్రయిస్తాను. 
చ. అనిమిషనాథుతోడి యనియప్పుడు గంటి ననంతు నాద్యు వి 

ష్టుని నలవోక( దన్మహిమ సువ్రత! నా కెటి(గింపు; కర్మసం 

జనితవిశేషతం గలుగు చాయలలోపల నెద్ది యవ్విభుం 

గనుటకు నర్హమయ్యెజుక గల్గంగం జేయుము నాదు బుద్ధికిన్‌.” 406 


ప్రతిపదార్థం: సువ్రత!= మంచి వ్రతంకలవాడా!; అనిమిషనాథుతోడి= ఇం(ద్రుడితోడి; అని అప్పుడు= యుద్దసమయంలో; 
అనంతున్‌= అంతంలేనివాడిని; ఆద్యున్‌= అంతటికీ మొదటివాడైన వాడిని; విష్ణునిన్‌= సర్వవ్యాపకుడైన వాడిని; అలవోకన్‌= లీలగా; 
కంటిన్‌= చూచాను; తన్మహిమన్‌= ఆ విష్ణుదేవుడి ప్రభావం; నాకున్‌+ఎణి(గింపు= నాకు తెలియజెప్పుము; కర్మసంజనిత విశేషతన్‌= 
కర్మం వలన కలిగే విశేషప్రక్రియలచేత; కలుగు= సంభవించే; చాయలలోపలన్‌= జాడలలో, (వర్ణాలలో); ఎద్ది= ఏది; ఆ+విభున్‌= 
ఆ విష్ణుదేవుడిని; కనుటకున్‌= చూడటానికి; అర్హము= తగినదో; ఆ+ఎజుకన్‌= ఆ తెలివిని; నాదు బుద్దికిన్‌= నా మతికి; 
కల్గంగన్‌+చేయుము= కలిగించుము. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 809 


తాత్పర్యం: స్యద్ర్రతశీలుడవైన ఓ శుక్రాచార్యా! నేను ఇంద్రుడితో సంగరం చేసినప్పుడు లీలగా అనంతుడూ, 
ఆద్యుడూ అయిన విష్ణువును చూచాను. ఆయన మహిమ నాకు తెలియచెప్పుము. కర్మలవలన పెక్కు వర్ణాలు 
(జీవావస్థలు) ఏర్పడతాయి. అందులో ఏ వర్షం ఆ దేవుడిని చూడటానికి మిక్కిలిగా తగి ఉన్నదో నా బుద్దికి 
గోచరించేటట్టు వివరించుము. 


ఆ. అనిన 'నట్లకాక వినుము చెప్పెదినని | యసురగురు(డు పలుకు నవసరమున 
నచటి కరుగుదెంచె నఖిల మునీంద్ర స । మ్మాన్యు( డగు సనత్ముమారు( డధిప! 407 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అనినన్‌= అని వృత్రుడు అడుగగా; అసురగురుండు= రాక్షసుల గురువైన శుక్రుడు; అట్లకాక= 
అట్టే అగుగాక!; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము అని= ఆలకించుము అని; పలుకు+అవసరమునన్‌= చెప్పే సమయంలో; 
అఖిలముని+ఇంద్ర సమ్మాన్యుండు+అగు= సమస్త మునివర్యులచేత పూజించదగినవాడైన; సనత్కుమారుండు= సనత్కుమారుడనే 
(బ్రహ్మమానసపుత్రుడు; అచటికిన్‌= ఆ చోటికి; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఈ విధంగా వృత్రుడు ప్రశ్నించగానే రక్కసులకు ఆచార్యుడైన శుక్రుడు “అట్లాగే విష్ణుడి 
మహిమను విశదీకరిస్తాను, వినుము” అని అన్నాడు. అత డట్టా అంటూ ఉండగానే అక్కడికి మునిశ్రేష్టులందరి 
చేతను పూజించదగిన (బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు వచ్చాడు. 


వ. వచ్చి యభిపూజితుండై సమున్నతాసనంబున నున్న యమ్మహాతునితో శుక్రుండు “విష్ణుని మాహాత్మ్యంబును 


వర్ణవిశేషంబులు నిద్దానవేంద్రునకు నెఖింగింపవే!' యనిన నతండు ప్రసన్నవదనుం డగుచు నిట్లనియె.408 


ప్రతిపదార్థం: వచ్చి= ఏతెంచి; అభిపూబితుండు+ఐ= అన్నివిధాలా పూబించబడినవాడై; సమున్నత+ఆసనంబునన్‌= ఎత్తైన పీర్రిక 
పై; ఉన్న= కూర్చున్న; ఆ+మహాత్మునితోడన్‌= ఆ మహనీయుడితో; శుక్రుండు= శుక్రాచార్యుడు; విష్ణుని మాహాత్మ్యంబును= 
వెన్నుడి మహిమనూ; వర్లవిశేషంబులన్‌= రంగులలోని తేడాలనూ; ఈ+దానవేంద్రునకున్‌= ఈ రాక్షసరాజుకు; ఎణింగింపవే= 
తెలియజెప్పవా; అనినన్‌= అని అడుగగా; అతండు= ఆ సనత్కుమారుడు; ప్రసన్న వదనుండు+అగుచున్‌= అనుగ్రహపూర్ల్ణమైన 
ముఖం కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఆ రీతిగా వచ్చిన సనత్కుమారుడికి రక్కసులరేడు పూజాదులు కావించాడు. ఆపై ఉన్నతాసనంపై 
ఆ మునీంద్రుడు కూర్చున్నాడు. శుక్రుడు ఆయనతో ఈ వృత్రాసురుడికి విష్ణుదేవుడి మాహాత్యాాన్నీ, 
వర్లవిశేషాలనూ తెలియజెప్పు'మని అర్థించాడు. అప్పుడు ప్రసన్నమైన ముఖంతో సనత్కుమారుడు ఇట్టా చెప్పాడు. 


ఆ. “వినుము దనుజనాథ! విష్ణునియం దఖి । లంబు గలుగు నిలుచు లయము. బొందు; 
నతనిభక్తి నింద్రియ జయంబునను బోలె | దానధర్మవిధుల( గానరాదు. 409 


ప్రతిపదార్థం: దనుజనాథ!= రక్కసులరేడా!; వినుము= ఆలకించుము; విష్ణుని+అందున్‌= వెన్నునిలో; అఖిలంబున్‌= సమస్తమున్నూ; 
కలుగున్‌= ఉదయిస్తుంది; నిలుచున్‌= నిలిచి ఉంటుంది; లయమున్‌+పొందున్‌= లయిస్తుంది; అతనిన్‌= ఆ దేవుడిని; భక్తిన్‌= 
భక్తిచేతా; ఇంద్రియజయంబుననున్‌+పోలెన్‌= ఇంద్రియాలను ని[గ్రహించటంచేత వలె; దానధర్మవిధులన్‌= త్యాగం, ధర్మం మొదలైన 
విధానాలచేత; కానన్‌ రాదు= చూడటానికి సాధ్యంకాదు. 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రాక్షసరాజా! వినుము. విష్ణుడిలోనే ఈ సమస్త చరాచరాత్మక జగత్తూ ఉదయిస్తుంది. అతడిలోనే 
నిలిచి ఉంటుంది. చివరికి ఆ దేవుడిలోనే లీనమవుతుంది. భక్తితోనూ, ఇంద్రియవిజయంతోనూ ఆ దేవుడిని 
సందర్శించవచ్చును గాని, దానం, ధర్మకార్యాలు మొదలైన వాటిద్వారా చూడటానికి సాధ్యంకాదు. 


వ. అవిప్రయోజన పడుటయుం గలిగి యుండు; నదియునుం జెప్పెద; మున్ను విష్ణుని మహిమ యాకర్ణింపుము. 
410 


ప్రతిపదార్థం: అవి= ఆ దాన ధర్మాదులు; ప్రయోజనపడుటయున్‌= అక్కరకు రావటం; కలిగిఉండున్‌= సంభవిస్తుంది;అదియున్‌= 
ఆ విషయం కూడ; చెప్పెదన్‌= వివరిస్తాను; మున్ను= ముందు; విష్ణునిమహిమ= వెన్నుని ప్రభావం; ఆకర్లింపుము= విను. 
తాత్పర్యం: ఆ దానాది ధర్మకార్యాలు కూడా ప్రయోజనం కలిగియే ఉన్నాయి. దానిని కూడా చెప్పుతాను. ముందుగా 
విష్ణుడి ప్రభావ మెటువంటిదో చెప్పుతాను వినుము. 


తే. ధరణి పాదంబు లతనికి శిరము దివము । దిశలు బాహు లతండు సర్వదేవమయుండు 
భూతవిక్షేప సంహారములు దదీయ । మానసస్వైరలీలలు దానవేంద్ర! 411 


ప్రతిపదార్థం: దానవేంద్ర!= రాక్షసరాజా!; అతనికిన్‌= ఆ విష్ణువునకు; ధరణి= భూమి; పాదంబులు= కాళ్ళు; దివము= ఆకాశం 
(స్వర్గం); శిరము= తల; దిశలు= దిక్కులు; బాహులు= చేతులు; అతండు= ఆ విష్ణువు; సర్వదేవమయుండు= సకల 
దేవతాస్వరూపుడు; భూతవిక్షేపసంహారములు= ప్రాణుల సృష్టి మరియు సంహారాలు; తదీయ మానసస్టైరలీలలు= ఆ దేవుడి 
చిత్తముయొక్క స్వేచ్చావిలాసాలు. 
తాత్పర్యం: రాక్షసనాథా! విష్ణువుకు భూమి - పాదాలు, ఆకాశం (స్వర్గం) - తల, దిక్కులు - భుజాలు. ఆ 
దేవుడు సర్వదేవతాస్వరూపుడై ఉన్నాడు. ప్రాణులను సృష్టించటం, సంహరించట మనేవి ఆయన చిత్తంలో 
సంభవించే స్వేచ్చాలీలావిలాసాలు. 
వ. వినుము జీవావస్టలు ఛాయలై యుండు. గృష్టంబును, ధూవ్రంబును, హరితంబును, హారిద్రంబును, 
రక్తంబును, శుక్లంబును నైనవి యాటుగల వద్దశా విశేషంబులు. 412 
ప్రతిపదార్థం: వినుము= ఆకర్షించుము; జీవ+అవస్థలు= కర్మవిశేషంవలన కలిగే జీవుల దశలు; ఛాయలు= వర్ణాలు; ఐ+ఉండున్‌= 
అయి ఉంటాయి; ఆ+దశావిశేషంబులు= ఆ అవస్థాభేదాలు; కృష్ణంబునున్‌= నలుపును; ధూమంబునున్‌= నలుపుమించిన 
ఎరుపును; హరితంబునున్‌= ఆకుపచ్చరంగును; హారిద్రంబునున్‌= పసుపువర్లమును; రక్తంబునున్‌= ఎరుపును; శుక్షంబునున్‌= 
తెలుపును; ఐనవి= అయి ఉన్నవి, ఆటు= ఆరుసంఖ్య గలవి; కలవు= ఉన్నాయి. 
తాత్సర్యం: వివరిస్తాను వినుము. కర్మవిశేషం వలన జీవులకు అవస్థాభేదాలు కలుగుతాయి. అవి వర్ణాలుగా 
రూపొంది ఉంటాయి. అట్టి భేదాలు ఆరున్నాయి. అవి (క్రమంగా నలుపు, నలుపుమించి కలసిన ఎరుపు, 
ఆకుపచ్చరంగు, పసుపురంగు, ఎరుపు, తెలుపు అనబడతాయి. 
తే. అనఘ! విష్ణువిహారంబు లైన విషమ । వివిధ విక్షేప సంహారవృత్తులందు 
భ్రమణ మొందెడి జీవుని బహుళకర్మ । ముల వశంబున నాతని. బొందుచుండు. 413 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 811 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విష్ణువిహారంబులు+ఐన= విష్ణుదేవుడి విహరణా లైనటువంటి; వివిధ విక్షేపసంహార 
వృత్తులందున్‌= నానావిధాలైన సృష్టి సంహారవ్యాపారాలలో; బభ్రమణము= తిరుగుటను; ఒందెడి= పొందెడి; జీవుని= జీవాత్మయొక్క; 
బహుళకర్మముల వశంబునన్‌= అనేక కర్మలవలన; ఆతనిన్‌= ఆ జీవుడిని; పొందుచుండున్‌= (పై చెప్పిన దశావిశేషాలు) ప్రాప్తిస్తూ 
ఉంటాయి. 
తాత్పర్యం: పాపరహితుడవైన వృత్రాసురుడా! నానావిధాలైన సృష్టిసంహారాలు విష్ణువు విహారవిలాసాలై ఉన్నాయి. 
జీవుడు వాటిలో పరిభ్రమిస్తూ ఉంటాడు. అతడి కర్మల ఫలితంగా పైన పేర్కొన్న ఆరు అవస్థాభేదాలు అతడిని 
పొందుతూ ఉంటాయి. 
తే. తన్ను నుత్తమ మధ్యమాధమము లైన । ఛాయ లొందంగ6 బ్రచుర పర్యాయవ్ఫత్తి 

జీవు( డమరత్వ ముఖ్యనానావిధముల । నొంది యెక్కుచు డిగ్గుచు నుండు. జూవె. 414 
ప్రతిపదార్థం: జీవుండు= జీవాత్ముడు; తన్నున్‌= తనను; ఉత్తమ మధ్యమ+అధమములు+ఐన= (శ్రేష్టం, మధ్యమం, నీచం అయిన; 
ఛాయలు= వర్ణాలు; ప్రచురపర్యాయవృత్తిన్‌= ఆధిక్య క్రమవర్తన ననుసరించి; ఒందంగన్‌= పొందగా; అమరత్వ ముఖ్యనానావిధములన్‌= 
దేవత్వం మొదలైన అనేక స్థితులను; ఒంది= పొంది; ఎక్కుచున్‌= పైకిపోతూ; డిగ్గుచున్‌= (క్రిందికివస్తూ; ఉండున్‌+చూవె!= ఉంటాడు 
సుమా! 
తాత్సర్యం: జీవుడిని ఉత్తమం, మధ్యమం, నీచం అనే దశాభేదాలు క్రమానుగుణంగా పొందుతూ ఉంటాయి. 
దానిని బట్టి అతడు దేవత్వం, మనుష్యత్వం, మొదలైన అవస్థలు పొంది పైకీ, (క్రిందికీ పరిభ్రమిస్తూ ఉంటాడు 
సుమా! 
క మే లొనరింప(గ దొరకొను । మేలిమి గలచాయ కీడు మెయికొని చేయన్‌ 

లోలత్వరహిత! చాయకు( । జాలం గీడ్పాటు వొలయు చందము వచ్చున్‌. 415 
ప్రతిపదార్థం: లోలత్వరహిత!= చాంచల్యం లేనివాడా!; మేలు+ఒనరింపంగన్‌= మంచిపని చేయగా; మేలిమికల= (శ్రేష్టమైన; చాయ= 
వర్షం; దొరకొనున్‌= సంభవిస్తుంది; మెయికొని= పూనుకొని; కీడు= అపకారం; చేయన్‌= చేయగా; చాయకున్‌= వర్ణానికి; చాలన్‌= 
మిక్కిలి; కీడ్పాటు+పొలయు= చేటు ఘటిల్లే; చందము వచ్చున్‌= పద్దతి సంభవిస్తుంది. 
తాత్సర్యం: చాపల్యం లేని వృత్రుడా! ఎవడు ఇతరులకు మేలు చేస్తాడో వాడికి మంచి వర్షం సిద్దిస్తుంది. అట్లా 
కాక ఇతరులకు అపకారం చేసేవాడికి వచ్చే వర్షం కూడా అధమమై ఉంటుంది. 


వ. కావునన్‌. 416 
తాత్పర్యం: కాబట్టి. 
క _ రసకర్మ్శజ్జుండు దారము । పసిండి సేంతకు6 బ్రయత్నపరుండై శుద్ధ 

త్వసమగ్రము సేయుక్రియ । న్విసువక పరిశుద్ది జీవునికి. జేయు టురున్‌. 417 


ప్రతిపదార్థం: రసకర్మజ్ఞుఃడు= రసవాదక్రియ తెలిసినవాడు; దారమున్‌= సూత్రమును; పసిండిసేంతకున్‌= బంగారుగా చేయ 

టానికి; ప్రయత్నపరుండు+ఐ= ఉద్యమం చేసేవాడై; శుద్దత్వసమ([గ్రము= నైర్మల్య సంపన్నం; చేయు (క్రియన్‌= చేసేటట్టు; విసువక= 
రా ఆ — | 

విసుగు చెందక; జీవునికిన్‌= జీవాత్ముడికి; పరిశుద్దిన్‌+చేయుట= నిర్మలత్వం ఆపాదించటం; ఉరున్‌= తగి ఉంటుంది. 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రసవాద(క్రియా కలాపం తెలిసినవాడు దారాన్ని బంగారుగా మార్చటానికి ప్రయత్నిస్తూ దానికి 
శుద్దిగల్గించి నట్టే జీవుడికి (శ్రేయస్సు కలిగించటానికై మలవిక్షేపాది దోషాలు లేకుండా చేయటం ఉచిత మవుతుంది. 


క. విను కుసుమంబుల వాసిం । చిన నొప్పని కంపు విడిచి చెందును సౌర 
భ్య నిరూఢిం దిలలట్టుల | యనఘా! సుకృతముల జీవు( డకలంకు( డగున్‌. 418 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; విను= ఆలకించుము; తిలలు= నువ్వులు; కుసుమంబులన్‌= పువ్వులలో; వాసించినన్‌= 
ఉంచితే, వాసెన కట్టుకట్టితే; ఒప్పని కంపున్‌= దుర్గంధమును; విడిచి= వదలి; సౌరభ్యనిరూఢిన్‌= సువాసనా (ప్రశస్తిని; చెందును= 
పొందుతాయి; అట్టుల= అట్టే; జీవుండు= జీవాత్ముడు; సుకృతములన్‌= పుణ్యకార్యాలచేత; అకలంకు(డు+అగున్‌= మాలిన్యం 
లేనివాడవుతాడు. 

తాత్సర్యం: పాపంలేనివాడా! నువ్వులను మంచిగంధంగల పూలలో వాసెన కట్టు కట్టితే దుర్గంధం వదలి సుగంధం 
కలవిగా అవుతాయి. అట్లే పుణ్యకార్యాలచేత జీవుడు మాలిన్యం వీడి పవిత్రుడవుతాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క అంతంతకు సత్మర్మము । లెంతయు. బెనుపొంద జీవు( దెక్కుడు చాయన్‌ 
జింతా కలుషము వాయంగ । సంతోషామృతము నాని సంశుద్దు( డగున్‌. 419 


ప్రతిపదార్థం: జీవుండు= జీవాత్ముడు; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; సత్కర్మములు= సుకృతాలు; ఎంతయున్‌= 
మిక్కిలిగా; పెనుపొందన్‌= వృద్దిపొందగా; ఎక్కుడు చాయన్‌= మేలైన వర్షంతో; చింతాకలుషము= వగపు అనే కాలుష్యం; 
పాయంగన్‌= తొలగిపోగా; సంతోష+అమృతమున్‌= హర్షమనే సుధను; ఆని= (త్రాగి; సంశుద్దుడు+అగున్‌= పరిశుద్దు డవుతాడు. 


తాత్సర్యం: ఎంతకెంతకు జీవుడు పుణ్యకార్యాలు చేస్తాడో, అంతకంతకు మేలైన వర్ణాన్ని అతడు పొందుతాడు. 
దానివలన అతడి దుఃఖం తొలగుతుంది. సంతోషసుధను ఆస్వాదించి అతడు నిర్మలు డవుతాడు. 


వ. ఎక్కుడు చాయ శుక్షత్వంబు. 420 
ప్రతిపదార్థం: ఎక్కుడు చాయ= (శ్రేష్టవర్లం; శుక్షత్వంబు= తెలుపు. 
తాత్పర్యం: పైన నిర్దేశించిన ఆరు రంగులలో తెలుపు మేలైన వర్గం. 


క. జీవు(డు శుక్లచ్చాయా । భావితుందైనపుడు విష్ణు భావించుటకున్‌ 

దా వెరవరి యగు€ దద్గత | భావ మొస(గు గుటుము లేని పండగునెలవున్‌.” 421 
ప్రతిపదార్థం: జీవుండు= జీవాత్మ; శుక్షచ్చాయాభావితుండు+ఐనపుడు= ధవళవర్లవాసితుడైన సమయంలో; విష్ణున్‌= వెన్నుని; 
భావించుటకున్‌= ధ్యానించటానికి; తాన్‌= తాను; వెరవరి+అగున్‌= ఉపాయశాలి అవుతాడు; తద్గతభావము= విష్ణుడి యందు 
సక్తమైన ధ్యానం; గుజుము లేని= గింజలేని; పండు+అగు= ఫలమైన; నెలవున్‌= స్థానమును; ఒసంగున్‌= ఇస్తుంది. 
తాత్సర్యం: జీవుడు ఎప్పుడు శుక్లవర్ల వాసితమైన చిత్తవృత్తి గలవాడవుతాడో, అప్పు డతడు విష్ణువు నందు ధ్యానం 
కలిగినవాడవుతాడు. విష్ణుధ్యానం గింజలేని పండువంటి ఉత్తమస్థితిని కలిగిస్తుంది. (పండులో గింజగల భాగం 
వదలి తక్కిన భాగమునే అనుభవిస్తారు. గింజలేని పండు మొత్తం ఆనందజనకమై ఉంటుందని భావం)’. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 813 


విశేషం: 'గురుము'” అనే పదానికి 'గుణుతు” అనే పాఠాంతరం ఉన్నది. “గురుతు లేని పండు” అన్న పాఠానికి మచ్చలేని ఫలమని 

అర్థం. 

వ. అనిన విని వృత్రుం 'డదీనంబులు, నమృతస్వరూపంబులు నగు భవదీయ వచనంబులు వినికింజేసి 
విశుద్ధుండనైతి' నని పలికి ప్రాణంబులు విడిచి విష్ణునిం బొందె' నని చెప్పుటయు, నప్పాండవేయాగ్రజుండు 
'వృత్రుని విజ్ఞానంబును, విష్ణుభక్తియు నింత యొప్పునే? యని యగ్గించి, 'యతండును, నాఖండలుండును 
భండనంబు సేసిన తెలం గెజింగింపవే యనుటయు ననిమిషనదీనందనుం డతని కిట్లనియె. 422 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్షించి; వృత్రుండు= వృత్రాసురుడు; అదీనంబులు= దైన్యంలేనివి; అమృత 
స్వరూపంబులున్‌= సుధాసదృశములు; అగు= అయిన; భవదీయవచనంబులు= నీమాటలు; వినికిన్‌+చేసి= వినటంవలన; 
విశుద్దుండన్‌+ఐతిన్‌+అని= పరిశుద్దుడనయ్యాను అని; పలికి= వచించి; ప్రాణంబులు= అసువులు; విడిచి= వదలి; విష్ణునిన్‌= 
వెన్నుని; పొందెన్‌= చేరాడు; అని చెప్పుటయున్‌= అని చెప్పగా; ఆ+పాండవేయ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ఆ 
ధర్మజుడు; వృత్రుని= వృత్రాసురుడియొక్క; విజ్ఞానంబును= విశేషజ్ఞానమూ; విష్ణుభక్తియున్‌= మాధవుడిపై గల భక్తియు; ఇంత 
ఒప్పునే?= ఇంతగా భాసించిందా?; అని+అగ్గించి= అని ప్రశంసించి; అతండునున్‌= ఆ వృ(తుడూ; ఆఖండలుండును= ఇంద్రుడూ; 
భండనంబు చేసిన= యుద్దంచేసిన; తెజంగు= పద్దతి; ఎటీంగింపవే అనుటయున్‌= తెలుపుమనగానే; అనిమిషనదీనందనుండు= 
దేవనదీపు(త్రుడు- భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మజుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 

తాత్పర్యం: సనత్కుమారుడు అట్లా చెప్పగా విని వృత్రాసురుడు 'ధైర్యం కలిగించేవీ, అమృతతుల్యములూ అయిన 
నీ మాటలు విని 'నేను పరిశుద్దుడ నయ్యాను” అని చెప్పి ప్రాణాలు వదలి విష్ణు సన్నిధి చేరుకొన్నాడు” అని 
భీష్ముడు చెప్పగా విని ధర్మజుడు 'వృత్రాసురుడి విజ్ఞానమూ, విష్ణుభక్తీ ఇంతగా రాణించాయే' అని ప్రశంసించాడు. 
తరువాత 'వృత్రుడు, ఇంద్రుడు ఎట్లా యుద్దం చేశారో తెలుపు" మని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ము డతడితో 
ఇట్టా అన్నాడు: 

ఇంద్రవృత్రాసురుల యుద్దప్రకారను (సం. 12-272-7) 


సీ. _“ఇంద్రు( డుజ్జ్వలరథం బెక్కి దేవానీక । సహితుండై వృత్రుపై. జన నతండు 


దనుజసైన్యము.గొని తా(36; దత్సంగర | మవ్వాసవునకు భయం బొనర్డె; 
బర్వత ప్రతిమరూపమున నయ్యసుర యు । గ్రత జూచి వడ(కు దైవతకులేంద్రు 
నద్దానవుండు మాయాబలంబున మోహి । తుని జేయ సొగయుడు ముని సమాజ 


తే సంస్తుతముగ రథంతరసామశక్తి( । జేసి యమ్మూర్గదేర్చి వసిష్ణు( డతని 
తోడ నజు(డును హరియు రుద్రుండు( బోరు । గనుంగొనంగ వచ్చినవారు గడంగు మనుడు. 423 


ప్రతిపదార్థం: ఇంద్రుండు= వాసవుడు; ఉజ్జలరథంబున్‌= ప్రకాశించే అరదాన్ని; ఎక్కి= అధిష్టించి; దేవానీకసహితు(డు+ఐ= 
దేవసైన్యంతో కూడినవాడై; వృత్రుపైన్‌= వృత్రాసురుడిమీదికి; చనన్‌= దండెత్తిపోగా; అతండు= ఆ వృత్రుడు; దనుజసైన్యమున్‌ 
+కొని= రాక్షససైన్యాన్ని వెంటకొని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు; తత్సంగరము= ఆ యుద్దం; ఆ+వాసవునకున్‌= ఆ ఇంద్రుడికి; 
భయంబు+జఒనర్చెన్‌= భీతి కలిగించింది; ఆ+అసుర+ఉ(గ్రతన్‌= ఆ రక్కసుడి ఉగ్రత్వమును; పర్వత(ప్రతిమరూపమునన్‌= 
కొండవంటి రూపుతో; చూచి= విలోకించి; వడ(కు= చలిస్తున్న; దైవతకుల+ఇం|ద్రున్‌= దేవతల సమూహానికి ప్రభువైన ఇంద్రుడిని; 
ఆ+దానవుండు= ఆ రాక్షసుడు; మాయాబలంబునన్‌= మాయయొక్క బలంతో; మోహితునిన్‌+చేయన్‌= మోహ(గ్రస్తుడిని 
చేయగా; సొగయుడున్‌= (ఇంద్రుడు) మూర్చిల్లగా; వసిష్టుడు= వసిష్టమహర్షి ముని సమాజసంస్తుతముగన్‌= 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునుల సమూహం స్తుతించేటట్టు;: రథంతరసామశక్తిన్‌+చేసి= రథంతరమనే సామ మం(త్రంయొక్క (ప్రభావంచేత; ఆ+ 
మూర్చన్‌+తేర్చి= సొమ్మనుండి తేరుకొనేటట్టు చేసి; అతనితోడన్‌= ఆ ఇంద్రుడితో; అజుండును= బ్రహ్మయు; హరియున్‌= 
విష్ణువును; రుద్రుండున్‌= శివుడును; పోరు= యుద్ధమును; కను(గొనంగన్‌ వచ్చినవారు= చూడటానికి వచ్చారు; కడంగుము= 
ఉద్యమించుము; అనుడున్‌= అని చెప్పగా. 


తాత్పర్యం: ఇంద్రుడు ప్రకాశించే రథం అధిష్టించి దేవతా సైన్యంతో సహా వృత్రుడి పైకి సమరానికి వెళ్ళాడు. వృత్రుడు 
రాక్షససైన్యంతో సహా ఇంద్రుడిని మార్కొని యుద్దానికి సిద్దమయ్యాడు. ఆ యుద్దం ఇంద్రుడికి భీతి కల్గించింది. 
పర్వతాకారుడై భయంకరంగా ఉన్న వృత్రాసురుడి ఉగ్రరూపం చూచి ఇంద్రుడు గడగడ వణకసాగాడు. అప్పు 
డా రాక్షసరాజు అతడిని మాయాశక్తితో మూర్చితుడిని చేశాడు. అంతట వసిష్టుడు మునులు తనను పొగడుతుండగా 
రథంతరసామ మంత్రాల ప్రభావంతో ఇంద్రుడిని మూర్చనుండి తేరుకొనేటట్టు చేశాడు. తరువాత అతడితో 
బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ యుద్దం చూడాలని వచ్చారు. సన్నద్దుడవు కమ్ము!” అని చెప్పి యుద్దానికి 
పురికొల్పాడు. 
చ. అతడు గడంగ దేవగురు( డప్పు మునీంద్రులు( దాను నమ్మరు 

త్పతి విజయంబు గోరి హరు€ బ్రార్ధన సేయం దదీయతేజ ము 

ద్ధత చటులజ్వరం బగుచు దైత్యపతిం బొదివెన్‌ సురేశ్వరో 

ద్యతకులిశంబు( బొందె హరి దతృమయంబున. గౌరవేశ్వరా! 424 


ప్రతిపదార్థం: కౌరవ+ఈశ్వరా!= కౌరవులకు నాథుడవైన ధర్మరాజా!; అత(డు= ఆ ఇంద్రుడు; కడంగన్‌= యుద్దానికి 
ఉద్యమించగా; అప్ము= ఆ సమయాన; దేవగురు(డు= బృహస్పతి; ముని+ఇంద్రులు= మునిశ్రేష్టులు; తానున్‌= తానుకూడ; ఆ+ 
మరుత్పతి విజయంబున్‌= ఆ దేవేంద్రుడి జయాన్ని; కోరి= అభిలషించి; హరున్‌= రుద్రుడిని; ప్రార్థన చేయన్‌= (ప్రార్థించగా; 
తదీయతేజము= ఈ రుద్రుడి యొక్క తేజస్సు; ఉద్దతచటుల జ్వరంబు+అగుచున్‌= గర్వితమై చలించే జ్వరమవుతూ; దైత్యపతిన్‌= 
రాక్షసరాజును; పొదివెన్‌= ఆక్రమించింది; తత్సమయంబునన్‌= అప్పుడు; హరి= విష్ణువు; సుర+-ఈశ్వరోద్యత కులిశంబున్‌=ఇంద్రుడు 
సైకెత్తిన వజ్రాయుధాన్ని; పొందెన్‌= (ప్రవేశించాడు. 

తాత్పర్యం: ధర్మరాజా! వసిష్టుడి ప్రేరణతో ఇంద్రుడు యుద్దానికి తలపడ్డాడు. అప్పుడు బృహస్పతి మునులతో 
కూడి తాను ఇంద్రుడి విజయార్థమై ఈశ్వరుడిని ప్రార్థించాడు. ఆ శంకరుడి తేజస్సు మహోద్దతమై చలించే 
జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆక్రమించింది. ఆ కాలంలోనే విష్ణువు ఇంద్రుడు పైకెత్తిన వజ్రాయుధాన్ని 
(ప్రవేశించాడు. 


తే. ఇంద్రునకు రుద్రు( డత్తటి నిట్టు లనియె | ననఘ! యటువది వేలు దివ్యాబ్బములు మ 

హాతపం బొనరించె నీయసుర; వీని | కొసంగెం బద్మజు. డధికమహోగ్రబలము. 425 
ప్రతిపదార్థం: అత్తణీన్‌= ఆ సమయంలో; రుద్రుండు= శివుడు; ఇంద్రునకున్‌= వాసవుడికి; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
అనఘ!= పాపరహితుడా!; ఈ యసుర= ఈ రాక్షసుడు; అణువదివేలు దివ్య+అబ్దములు= అరవైవేల దివ్యసంవత్సరాలు; 
మహాతపంబు+ఒనరించెన్‌= గొప్ప తపస్సు చేశాడు; పద్మజుండు= (బ్రహ్మ; వీనికిన్‌= ఈ రక్కసుడికి; అధికమహా+ఉ(గ్రబలమున్‌= 
ఎక్కుడైన భయంకరబలాన్ని; ఒసంగెన్‌= ఇచ్చాడు. 
తాత్సర్యం: అప్పుడు రుద్రుడు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు: 'పాపరహితుడా! ఈ రాక్షసుడు అరవైవేల 
దివ్యసంవత్సరాలు తీ(వ్రతపస్సు చేశాడు. (బ్రహ్మ వీడికి భయంకరమైన మహాబలం ప్రసాదించాడు”. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 815 


క. అని చెప్పి 'యబ్దలము నా। ఘనతేజముచేత నడంగు గడంగు' మనుడు న 
య్యనిమిషనాథుండు వజ్రం । బున వైవ నతండు వడియె మునిగణ మలరన్‌. 426 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఆ+బలము= ఆ సత్తువ; నా ఘనతేజముచేతన్‌= నాయొక్క గొప్ప తేజస్సుచేత; అడంగున్‌= 
నశిస్తుంది; కడంగుము= ప్రయత్నించుము; అనుడున్‌= అనగా; ఆ+అనిమిషనాథుండు= ఆ దేవప్రభువు; వజ్రంబునన్‌= 
వజ్రాయుధంతో; వైవన్‌= వేయగా; మునిగణము= మునిబ్బందం; అలరన్‌= సంతసించగా; అతండు= ఆ రాక్షసుడు; పడియెన్‌= 
నేలకూలాడు. 


తాత్పర్యం: రుద్రుడు ఆ రీతిగా పలికి 'వాడి బలము గొప్పదైన నా తేజస్సుచేత నశిస్తుంది, కాబట్టి ప్రయత్నించుము” 
అని ఇంద్రుడిని పురికొల్పాడు. అంతట ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని కొట్టాడు. ముని సమూహం 
సంతోషించగా ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలకూలాడు. 


క. సుర లార్దిరి, తూర్యంబులు । మొరసె ననేకంబు; లపుడు మోదమున మునుల్‌ 
హరిహరులం గీర్తించిరి, । సురేంద్రు నగ్గించి రధికశుభవాక్యములన్‌. 427 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; ఆర్బిరి= అరచారు; అనేకంబులు తూర్యంబులు= పెక్కు వాద్యాలు; మొరసెన్‌= మోగాయి; 
అపుడు= ఆ సమయంలో; మునుల్‌= మౌనులు; మోదమునన్‌= సంతోషంతో; హరిహరులన్‌= విష్ణువునూ, రుద్రుడినీ; కీర్తించిరి= 
స్తుతించారు; అధిక శుభవాక్యములన్‌= అనేక మంగళవచనాలతో; సురేంద్రున్‌= దేవేంద్రుడిని; అగ్గించిరి= ప్రశంసించారు. 


తాత్సర్యం: వృత్రాసురుడు పడిపోగానే దేవతలు ఆనందంతో అరచారు. పెక్కువాద్య విశేషాలు మోగాయి. 
మునులు సంతసంతో హరినీ, హరుడినీ వినుతించారు. అనేక మంగళవాక్యాలతో దేవేంద్రుడిని పొగడారు. 


క _ విను విష్ణుని సంస్పర్శం | బున నప్పుడ చూవె కసటు వోయిన నతనిం 

గనుటయు శాంతిం బొందుట । యును గురువర! కలిగె వృత్రు నుల్లంబునకున్‌.' 428 
ప్రతిపదార్థం: కురువర!= కౌరవశ్రేష్టా!; విను= ఆలకించుము; విష్ణుని సంస్పర్శంబునన్‌= విష్ణుదేవుడు తాకటంతో; అప్పుడ 
చూవె!= అప్పుడే సుమా!; కసటు= మాలిన్యం; పోయినన్‌= తొలగిపోగా; అతనిన్‌= ఆ విష్ణుడిని; కనుటయున్‌= చూడటమూ; 
వృత్రుఉల్లంబునకున్‌= వృత్రాసురుడి హృదయానికి; శాంతిన్‌+పొందుటయునున్‌= శమించటమున్నూ; కలిగెన్‌= సంభవించాయి. 
తాత్సర్యం: కురుశ్రేష్టా! వెన్నుని స్పర్శతో అప్పుడే వృత్రుడి హృదయగతమైన మాలిన్యం తొలగిపోయింది. అప్పు 
డతడు విష్టుదేవుడిని చూచాడు. అతడి చిత్తానికి శాంతి కూడా అప్పుడు కల్గింది”. 


వ. అని పలికి భీష్కుండు వెండియు నవ్విభున కిట్లను నట్లు వృత్రుని జయించి. 429 


ప్రతిపదార్దం: అని పలికి= అని చెప్పి; భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌= మరల; ఆ+విభునకున్‌= ఆ రాజుకు; ఇట్టు+అనున్‌= 
ఇట్టా అన్నాడు; అట్టు= ఆ విధంగా; వృత్రునిన్‌= వృత్రాసురుడిని; జయించి= ఓడించి. 

తాత్పర్యం: భీష్ము డీ రీతిగా చెప్పి మరల ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: అట్లా వృత్రుడిని యుద్దంలో పరాజితుడిని 
చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


816 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. హరునకు మొక్కి 'మీ కరుణ నార్తి దొటంగి యనూన సౌఖ్యముం 
బొరసితి నంచు వీడుకొని పోయె మహేంద్రుండు బ్రహ్మహత్య యా 
సురపతి నప్పు వెన్కొనియెం జొచ్చి బిసాంతర మాత. డందునుం 
బరిగొని యుగ్రవృత్తి నది పట్టె. జలంబున నమ్మహాత్మునిన్‌. 430 


ప్రతిపదార్థం: మహేంద్రుండు= దేవేంద్రుడు; హరునకున్‌= రుద్రుడికి; మొక్కి= నమస్కరించి; మీ కరుణన్‌= మీ దయచేత; 
ఆర్తిన్‌= బాధను; తొజంగి= త్యజించి; అనూన సౌఖ్యమున్‌= అధికసుఖాన్ని; పౌరసితిన్‌+అంచున్‌= పొందాను అంటూ; వీడుకొని 
పోయెన్‌= పోయివస్తానని వెళ్ళిపోయాడు; అప్టు= అప్పుడు; బ్రహ్మహత్య= (బ్రహ్మహత్యాదోషం; ఆ సురపతిన్‌= ఆ ఇంద్రుడిని; 
వెన్కొనియెన్‌= వెంబడించింది; ఆతండు= ఆ ఇంద్రుడు; బిస+అంతరమున్‌= తామరతూడులోపల; చొచ్చెన్‌= ప్రవేశించాడు; 
అది= ఆ దోషము; అందునున్‌= ఆ తామర తూడులోగూడ; పరిగొని= చుట్టుముట్టి; ఉగ్రవృత్తిన్‌= భీకరవర్తనంతో; చలంబునన్‌= 
మాత్సర్యంతో; ఆ+మహాత్మునిన్‌= ఆ ఇంద్రుడిని; పట్టెన్‌= (గ్రహించింది. 

తాత్పర్యం: అంతట ఇంద్రుడు శివుడికి ప్రణమిల్హాడు. 'మీ దయవలన పీడ తొలగి మహాసౌఖ్యం పొందాను” 
అని చెప్పుతూ పోయివస్తానని వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మహత్యాదోషం ఆ ఇంద్రుడిని వెంబడించింది. దానికి భయపడి 
అతడు తామరతూడులో (ప్రవేశించాడు. అది మాత్సర్యంతో వెంబడించి అక్కడ కూడా భయంకరంగా అతడిని 
చుట్టుముట్టి ఆ(క్రమించింది. 


ఆ. బ్రహ్మహత్య దన్ను! బట్టిన నమరేంద్రు( । డజుని కడకు నేంగి ప్రార్థనంబు 

చేసి దీని బాయ ణజేయవే యన నతం । డది దొలంగ జేయుననువు దలంచి. 431 
ప్రతిపదార్థం: బ్రహ్మహత్య= బ్రహ్మహత్య అనే దోషం; తన్నున్‌= తనను; పట్టినన్‌= ఆ(క్రమించగా; అమరేంద్రుండు= దేవేంద్రుడు; 
అజుని కడకున్‌= బ్రహ్మవద్దకు; ఏంగి= పోయి; ప్రార్థనంబుచేసి= (ప్రార్థించి; దీనిన్‌= ఈ (బ్రహ్మహత్యను; పాయన్‌+చేయవే+అనన్‌= 
తొలగించవే అనగా; అతండు= ఆ బ్రహ్మ; అది= ఆ దోషమును; తొలంగన్‌+చేయు= తొలగించే; అనువున్‌= ఉపాయాన్ని; 
తలంచి= భావించి. 


తాత్పర్యం: ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషం తనను పట్టుకొనటంతో (బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆయనను ప్రార్థించి 
ఈ దోషం తొలగేటట్లు చేయుమన్నాడు. బ్రహ్మ ఆ దోషం తొలగించే ఉపాయం ఆలోచించాడు. తరువాత. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


వ. అగ్నినోషధివృక్షతృణంబులను వనితా జనంబులను జలంబులను దలంపున రావించి వృత్రునివలన 
వాసవునకుం బాటిల్లిన బ్రహ్మహత్య చతుర్థాగంబులు సేసితి. మీర లొక్కొక్క పాలు గై కొనుండని పనిచెం; 
బనిచిన వారు'దేవా! నీ పంపు సేసెదము; మాకు నిష్కృతి యెట్టీది? దాని నీదివ్య చిత్తంబున నవధరింపవలయు” 
నని పలికిన నగ్ని కిని నోషధివృక్షతృణంబులకును, వనితాజనంబులకును, జలంబులకును వరంబులుగా. 
గ్రమంబున నీవు ప్రజ్వలింపక హవిఃప్రదానంబు సేయు వానియందును, మీకు. బర్వంబుల భేదనచ్చేదనంబు 
లాచరించువానియందును, మీరు రజస్వలలై యుండ మీతో సురతంబు సలుపువాని యందును, మీలో 
మల మూత్ర శ్లేష్మంబులు విడుచువాని యందును మీ మీ కడనున్న బ్రహ్మహత్య ప్రవేశింప గలయది' యని 
నిర్దేశించిన దానికిం బ్రియం బంది, యగ్ని ప్రముఖంబులు శతమఖు బ్రహ్మహత్య పాళ్ళు ధరియించి; రిట్లు 
విరించి ప్రసాదంబునం గల్మషంబు దొటింగి యాఖండలుండు దదనుమతి నశ్వమేధంబు సేసి నాక 
సామ్రాజ్యంబున సర్వలోక పూజ్యత్వంబు నొంది వెలింగి' నని చెప్పి వెండియు నిట్లనియె. 432 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 817 


ప్రతిపదార్థం: అగ్నిన్‌= అగ్నిదేవుడిని; ఓషధివృక్షతృణంబులనున్‌= అరటిమొదలైన ఓషధులను, చెట్లను, గడ్డిమొక్కలను; 
వనితాజనంబులను= స్త్రీలను; జలంబులను= నీటిని; తలంపునన్‌= సంకల్పంతో; రావించి= వచ్చేటట్టు చేసి; వృత్రునివలనన్‌= 
వృత్రాసురుడివలన; వాసవునకున్‌= ఇంద్రుడికి; పాటిల్లిన= కల్గిన; బ్రహ్మహత్యన్‌= బ్రహ్మహత్యాదోషాన్ని; చతుర్భాగంబులు= 
నాలుగుపాళ్ళు; చేసితిన్‌= చేశాను; మీరలు= మీరు; ఒక్కొక్క పాలు= ఒక్కొక్క భాగం; కైకొనుండు+అని= స్వీకరించండి అని; 
పనిచెన్‌= నియోగించాడు; పనిచినన్‌= నియోగించేసరికి; వారు= అగ్ని మున్నగువారు; దేవా!= ప్రభూ!; నీపంపు= నీయాజ్ఞ; 
చేసెదము= నిర్వర్తిస్తాం; మాకున్‌= అట్లా నిర్వర్తించిన అగ్న్యాదులమైన మాకు; నిష్కృతి= (ప్రాయశ్చిత్తం; ఎట్టిది= ఎట్టాంటిది?; 
దానిన్‌= ఆ ప్రాయళ్చిత్తాన్ని; నీ దివ్యచిత్తంబునన్‌= నీ దివ్యమానసంలో; అవధరింపన్‌ వలయున్‌+అని= భావించవలెను అని; 
పలికినన్‌= చెప్పగా; అగ్నికినిన్‌= అనలమునకు; ఓషధివృక్షతృణంబులకున్‌= ఓషధులకు, చెట్లకు, గడ్డికిని; వనితాజనంబులకునున్‌= 
స్రీలకు; జలంబులకును= నీటికిని; క్రమంబునన్‌= వరుసగా; వరంబులుగాన్‌= దేవతలిచ్చే కోరికలుగా; నీవు= అన్నివైన నీవు; 
ప్రజ్వలింపక= మండక; హవిఃప్రదానంబు చేయువాని+అందునున్‌= హవిస్సును వేల్చువాడి యందు; మీకున్‌= ఓషధివృక్షాదులగు 
మీకు; పర్వకాలంబులన్‌= పండుగదినాలలో; భేదన చ్చేదనంబులు= పెళ్ళగించటం, నరకటం చేసేవాడియందు; మీరు= ్రీజనమైన 
మీరు; రజస్వలలై ఉండన్‌= ముట్టుగలవారై ఉండగా; మీతోన్‌ సురతంబు= మీతో రతి; సలుపువానియందును= చేసేవాడియందు; 
మీలోన్‌= జలమైన మీలో; మలమూతత్రశ్తేష్మంబులు= మలం, మూత్రం, తెమడ వీటిని; విడుచువానియందును= వదలిపెట్టేవాడియందు; 
మీమీ కడన్‌= మీమీ వద్ద; ఉన్నబ్రహ్మహత్య= ఉన్నట్టి బ్రహ్మహత్యాదోషం; ప్రవేశింపన్‌ కలయది= దూరగలదు; అని నిర్దేశించినన్‌= 
అని చెప్పగా; దానికిన్‌= ఆ మాటకు; ప్రియంబు+అంది= సంతోషపడి; అగ్నిప్రముఖంబులు= అగ్ని మొదలగు వారు; శతమఖు= 
ఇంద్రుడియొక్క; బ్రహ్మహత్యపాళ్ళు= (బ్రహ్మహత్యాదోషపు విభాగాలను; ధరియించిరి= పూనారు; ఇట్టు= ఈ రీతిగా; విరించి 
ప్రసాదంబునన్‌= (బ్రహ్మఅను(గ్రహంతో; కల్మషంబు= పాపం; తొజంగి= వీడి; ఆఖండలుండు= ఇంద్రుడు; తదనుమతిన్‌= 
(బ్రహ్మయొక్క సమ్మతితో; అశ్వమేధంబు= అశ్వమేధమనే యజ్ఞం; చేసి= నిర్వహించి; నాక సామ్రాజ్యంబునన్‌= స్వర్గ సామ్రాజ్యంలో; 
సర్వలోకపూజ్యత్వంబును= సమస్తలోకాలచేత పూజించబడుటను; ఒంది= పొంది; వెలింగెన్‌= ప్రకాశించాడు; అని చెప్పి= అని 
పలికి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: (బ్రహ్మ అగ్నిదేవుడిని, ఓషధులను, చెట్లను, గడ్డిమొక్కలను, స్త్రీలను, నీటిని తన సంకల్పశక్తితో 
వచ్చేటట్టు చేశాడు. “ఇంద్రుడికి కలిగిన బ్రహ్మహత్యాదోషాన్ని నేను నాలుగు భాగాలు చేశాను. మీరు ఒక్కొక్క 
భాగం స్వీకరించాలి" అని ఆదేశించాడు. అందుకు అగ్బ్యాదులు “ప్రభూ! నీ ఆన పాటిస్తాము. అయితే దానివలన 
కలిగే పాపానికి మాకు ప్రాయళ్ళిత్తమేది? దానిని నీ మనస్సులో నిశ్చయించి చెప్పు మని అన్నారు. అప్పుడు 
విధాత అగ్నికి, ఓషధి వృక్షతృణాలకూ, (స్త్రీలకూ, నీటికీ క్రమంగా ఈ (క్రింది రీతిగా వరాలు ఇచ్చాడు. 'నీవు 
మండకున్నప్పుడు హవిస్సు నీలో వేల్ళేవాడిలో నీలోని దోషం ప్రవేశిస్తుంది” అని అగ్నికి వరమిచ్చాడు. 
'పండుగకాలంలో మిమ్ములను భగ్నంచేసి, నరికి, పెకలించేవారిలో మీలోని దోషం చేరుతుంది" అని ఓషధి 
వృక్షతృణాలకు వరమిచ్చాడు. 'మీరు రజస్వలలై ఉన్నపుడు మీతో రతిచేసే వాడిలోనికి మీ దోషం (ప్రవేశిస్తుం” 
దని స్రీలకు వరం ఇచ్చాడు. 'మీలో మలమూత్రాలు, కళ్ళెలు వదలిపెట్టే వాడిని మీలోని దోషం వెన్నంటుతుంది” 
అని నీటికి వరమిచ్చాడు. అందుకు అగ్ని మున్నగువారు సంతోషించారు. ఇంద్రుడి బ్రహ్మహత్యాదోషాన్ని వారు 
ధరించారు. ఇట్లా బ్రహ్మ అనుగ్రహంతో ఇంద్రుడు పాపం వీడి ఆయన సమ్మతితో అశ్వమేధయాగం చేశాడు. 
స్వర్గరాజ్యంలో సమస్తలోకపూజ్యాడై వెలుగొందాడు” అని చెప్పి మరల భీష్ముడు ధర్మరాజుతో ఈ రీతిగా అన్నాడు: 
తే. ఒదవు వృత్రురక్తమున బుద్దుదము లెసంగి । పుట్టకొక్కులై యవి జనభోజ్యభావ 

మొంది విప్రాదికద్విజ యోగ్యతాభి | పన్నములు గావు ధర్మసంపన్నచరిత! 433 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మసంపన్నచరిత!= ధర్మంతో కూడిన శీలంకల ఓ ధర్మరాజా! ఒదవు= ఉదయించిన; వృత్రురక్తమునన్‌= 
వృత్రాసురుడి నెత్తుటిలో; బుద్భుదములు= బుడగలు; ఎసంగి= వృద్దిపొంది; పుట్టకొక్కులు+ఐ= పుట్టగొడుగులుగా రూపొంది; 
అవి= ఆ పుట్టగొడుగులు; జనభోజ్యభావము+ఒంది= (ప్రజలకు తినదగినవై; విప్రాదికద్విజ= (బ్రాహ్మణులు మున్నగు ద్విజులకు; 
యోగ్యతాభిపన్నములు= భోజనయోగ్యతతో గూడినవి; కావు= కావు. 

తాత్సర్యం: ధర్మాత్మా! వృత్రుని శరీరంనుండి కారిన నెత్తురునుండి బుడగలు పుట్టాయి. అవి పుట్టకొక్కులయ్యాయి. 
ప్రజలకు ఆహారపదార్థంగా కూడ రూపొందాయి. అయితే రాక్షస రక్తజములు కావటం వలన (బ్రాహ్మణులు మొదలైన 
ద్విజులు భుబించటానికి అవి తగని వయ్యాయి. 


క  ఆవాసవు చందంబున । నీవును శత్రుజయకీర్తనీయుండ వగుచున్‌ 

భూవిబుధుల కపుడు€ బ్రమో । దావహు(డవు గమ్ము భారతాన్వయముఖ్యా! 434 
ప్రతిపదార్థం: భారత+అన్నయముఖ్యా!= భరతవంశ'శ్రేష్టా!; ఆ వాసవుచందంబునన్‌= ఆ ఇంద్రుడివలె; నీవును= నీవుకూడ; 
శత్రు జయకీర్తనీయుండవు+అగుచున్‌= రిపులను జయించటంచేత కీర్తించదగినవాడ వవుతూ; భూవిబుధులకున్‌= భూసురులకు; 
ఎప్పుడున్‌= ఎల్లవేళల; ప్రమోద+ఆవహుండవు కమ్ము= సంతోషం కలిగించేవాడవు కమ్ము. 
తాత్సర్యం: భరతవంశముఖ్యుడవైన ఓ ధర్మపు(త్రా! ఆ ఇంద్రుడివలె నీవు కూడా శత్రువులను జయించి క్రీర్తి 
పొందుము. (బ్రాహ్మణులకు సదా సంతోషం కలిగించుము. 


తే. పర్వములయందు విప్రసభను సభక్తి । కంబుగా నెవ్వ( డీశక్రకథం బరించు 
వాని( బాపము లొందవు, మాననీయ | ధర్మములయందు రతుండగు ధర్మతనయ! 435 
ప్రతిపదార్థం: ధర్మతనయ!= ధర్మపుత్రా!; ఎవ్వండు= ఎవడు; పర్వముల+అందున్‌= పండుగదినాలలో; విప్రసభను= బ్రాహ్మణుల 
సభలో; ఈ శ(క్రకథన్‌= ఈ ఇంద్రుడి చరిత్రమును; సభక్తికంబుగాన్‌= భక్తితో కూడి; పఠించున్‌= చదువునో; వానిన్‌= అతడిని; 
పాపములు= కిల్బిషాలు; ఒందవు= పొందవు; మాననీయ ధర్మముల+అందున్‌= పూజ్యములైన ధర్మాలయందు; రతుండు+అగున్‌= 
(అతడు) ఆసక్తిగల వాడవుతాడు. 
తాత్పర్యం: ధర్మజా! ఎవడు పర్వదినాలలో ఈ ఇంద్రుడి కథను భక్తితో బ్రాహ్మణుల సభలో చదువుతాడో, 
వాడికి పాపా లంటవు. వాడు మాన్యమైన ధర్మాలలో ఆసక్తి కలవా డవుతాడు”. 
వ. అనిన నతండు ప్రీతుండై 'వృత్రుండు జ్వరంబుచేతం బొదువంబడియె నని వింటి; దాని జననంబును 
దత్రకారంబును నెలి(గింపవే యనుటయు భీష్ముం డా భూపతి కిట్లనియె. 436 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ ధర్మసుతుడు; ప్రీతుండు+ఐ= ప్రీతినొందినవాడై; వృత్రుండు= 
వృత్రాసురుడు; జ్వరంబుచేతన్‌= జృరంచేత; పొదువంబడియెన్‌+అని= ఆ(క్రమించబడ్డాడని; వింటిన్‌= విన్నాను; దాని జననంబును= 
ఆ జృరముయొక్క పుట్టుకయును; త(త్రకారంబునున్‌= దాని స్వభావమును; ఎటింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అనగా; 
భీష్ముండు= గాంగేయుడు; ఆ భూపతికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు అట్లా చెప్పగా విని ధర్మరాజు ప్రీతి పొందాడు. 'వృత్రుడిని జ్వరం ఆక్రమించింది అని 
విన్నాను. ఆ జ్వరం ఎట్లా పుట్టింది? దాని విధానం ఏమిటి? తెలియజేయు” మని మళ్ళీ అడిగాడు. అప్పుడు 
భీష్ముడు ఇట్టా చెప్పాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 819 


దక్షనుఖధ్వంసంబు నప్పుడు శివునినలన జ్వరం బుద్భవించిన ప్రకారము (సం. 12-274-4) 


ర 


రజతాచలంబున రత్నతటంబున । నంబికాసహితు(డై హరుండు పేర్మి 
నమరమునీంద్ర యక్షాదులు గొలువంగ । నుండు; నట్లుండంగ నొక్కనాండు 
దేవర్షికోటు లతిప్రమదంబునం । జన జూచి 'వీ రేమిపనికి నెచటి 

కరిగెద? రని పతి నడిగె భవాని; యా । తడు 'దక్షుచేయు నధ్వరమునందు. 


తే. దమహవిర్థాగములు గొనుదాని' కనిన । 'బొలతి నీ వేల పో? వను పలుకు పలికె; 
“నాకు మును భాగపరికల్పనంబు లేమి | నతండు బిలువ(; డేనును బోవ' ననియె భవుండు. 437 


ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; అంబికాసహితుండు+ఐ= సతీదేవితో కూడినవాడై; రజత+అచలంబునన్‌= కైలాసగిరిపై; 
రత్నతటంబునన్‌= రత్నసానువునందు; పేర్మిన్‌= అతిశయంగా; అమరముని+ఇం(ద్ర యక్ష+ఆదులు= దేవతలు, మునివర్యులు, 
యక్షులు మొదలైనవారు; కొలువంగన్‌+ఉండున్‌= సేవించగా ఉంటాడు; అట్టు+ఉండంగన్‌= అట్లా ఉండగా; ఒక్కనా(డు= 
ఒక్కదినం; భవాని= సతీదేవి; దేవర్షికోటులు= దేవతలు, బుషిసమూహాలు; అతిప్రమదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; చనన్‌= 
పోగా; చూచి= విలోకించి; వీరు= ఈ దేవర్శులు; ఏమిపనికిన్‌= ఏ కార్యానికి; ఎచటికిన్‌= ఎక్కడికి; అరిగెదరు?= పోతున్నారు?; 
అని పతిన్‌+అడిగెన్‌= అని భర్తను ప్రశ్నించింది; ఆతండు= ఆ శివుడు; దక్షు చేయు= దక్షప్రజాపతి చేసే; అధ్వరము+అందున్‌= 
యజ్ఞంలో; తమ హవిర్భాగములు= తమకు చెందిన వేల్చిన ద్రవ్యపు పాళ్ళను; కొనుదానికిన్‌+అనినన్‌= స్వీకరించటానికని చెప్పగా; 
పొల(తి= పార్వతి; నీవు+ఏల పోవు?= నీవెందుకు పోవటం లేదు?; అను పలుకు= అనుమాట; పలికెన్‌= అన్నది; భవుండు= 
శివుడు; నాకున్‌= శివుడనైన నాకు; మును= ముందు; భాగపరికల్పనంబు= పాలు కల్పించటం; లేమిన్‌= లేకుండటంవలన; 
అతండు= ఆ దక్షుడు; పిలువండు= నన్ను ఆహ్యానించడు; ఏనును= నేనుకూడ; పోవన్‌+అనియెన్‌= పోనన్నాడు. 


తాత్సర్యం: శివుడు వెండికొండపై సతీదేవితో కూడి ఉన్నాడు. దేవతలు, మునివర్యులు, యక్షులు మొదలైనవారు 
ఆ దేవుడిని సేవిస్తూ ఉన్నారు. ఒక్క దినాన దేవర్షి సమూహం చాలా సంతోషంతో బయలుదేరి వెళ్ళుతూ ఉండటం 
చూచి అంబిక “వీరు ఎక్కడికి ఏమి పనిమీద పోతున్నారు?” అని భర్తను అడిగింది. అందుకు భవుడు 'దక్షుడు 
చేసే యాగంలో తమ తమ హవిర్భాగాలు గ్రహించటానికి వీరు పయనమయ్యారు” అని చెప్పాడు. అప్పుడు భవాని 
“అయితే నీ వెందుకు పోవటం లేదు?” అని ప్రశ్నించింది. దానికి శివుడు నాకు ముందుభాగం పెట్టలేదు. అందువలన 
అతడు నన్ను పిలువలేదు. నేనుకూడా పోవటం లేదు” అని చెప్పాడు. 


క తన పతికి భాగకల్పన । మొనరింపండు దక్షు. డని మహోగ్రపుం గోపం 
బున బొమలు ముడివడ(గ న । వ్వనిత పలుకు మాని యుండె వసుధాధీశా! 438 


ప్రతిపదార్థం: వసుధాధీశా!= రాజా!; దన్షుండు= దక్షప్రజాపతి; తన పతికిన్‌= తన భర్తకు; భాగకల్పనము= పాలు కల్పించటం; 
ఒనరింపండు= చేయడు; అని= అని తలచి; మహా+ఉ(గ్రపు= మిక్కిలి భయంకరమైన; కోపంబునన్‌= (క్రోధంతో; బొమలు; 
ముడిపడంగన్‌= వ(క్రత్వం పొందగా; ఆ+వనిత= ఆ భవాని; పలుకు మాని= మాట్లాడటం మాని; ఉండెన్‌= ఉండింది. 


తాత్సర్యం: ధర్మరాజా! దక్షుడు తన భర్తకు యజ్ఞంలో భాగం కల్పించలేదని సతీదేవి మిక్కిలి కోపంతో కనుబొమలు 
ముడివడగా మాట్లాడటం మాని మౌనంగా ఉండిపోయింది. 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవిచిత్త మెటింగి దేవుండు ప్రమథసం । ఘంబులు దాను నా క్రతువు సెబుప 
నరిగె; యజ్ఞాంగంబు లన్నింటి( బ్రమథులు । గాసి సేయుచును రక్తములు సల్లి 
యార్వ్పంగ మృగరూపమై గగనంబున । కెగసె; నధ్వరము మున్నీశునుదుట 
నలుక బుట్టిన ఘర్మజల కణ మిల బడ్డ । బెనుమంట లెగసిన జనితు6 డయ్యె 


(ఈక 


ఆ. _ నందు బురుషు€ డొకరు( డరుణ నేత్రకము నీ । లంబు నూర్వ్వరోమకంబు ఘోర 
భంగికంబు నైన యంగంబుతో సప్త । తంతుదాహి యగుచు ధరణినాథ! 439 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; దేవుండు= భవుడు; దేవిచిత్తము+ఎణింగి= భవాని మనస్సు తెలిసికొని; ప్రమథసంఘంబులు= 
'ప్రమథసమూహాలు; తానును= తానుకూడ; ఆ (క్రతువు= ఆ యజ్ఞాన్ని; చెణుపన్‌= చెడగొట్టటానికి; అరిగెన్‌= పోయాడు; 
'ప్రమథులు= శివభటులు; యజ్ఞ+అంగంబులు+అన్నింటన్‌= యజ్ఞానికి చెందిన అవయవాలన్నింటిలోనూ; గాసి చేయుచును= 
చీకాకు పరుస్తూ; రక్తములు+చల్లి= నెత్తురులు చల్లి; ఆర్బంగన్‌= ఆర్పివేయగా; అధ్వరము= యజ్ఞం; మృగరూపమై= జింక 
రూపుగలదై; గగనంబునకున్‌= ఆకసానికి; ఎగసెన్‌= ఎగిరిపోయింది; మున్ను= ముందు; -ఈశునుదుటన్‌= శివుడి ఫాల భాగంలో; 
అలుకన్‌= కోపంతో; పుట్టిన= ఉదయించిన; ఘర్మజలకణము= చెమటబొట్టు; ఇలన్‌= భూమిపై; పడ్డన్‌= పడగా; పెనుమంటలు= 
పెద్దజ్యాలలు; ఎగసినన్‌= పైకి లేవగా; అందున్‌= ఆ జ్యాలలలో; అరుణనేత్రకము= ఎర్రని కనులుకలది; నీలంబు= నల్లనిది; 
ఊర్హరోమకంబు= పైకి మొనచూపిన వెంట్రుకలు కలది; ఘోరభంగికంబు= భయంకరమైన ఆకృతికలదియు; ఐన+అంగంబుతోన్‌= 
అయినట్టి శరీరంతో; సప్రతంతుదాహి= యజ్ఞాన్ని కాల్ఫివేసేవాడు; అగుచున్‌= అవుతూ; పురుషుండు+ఒకరుండు= ఒక పురుషుడు; 
జనితుండు+అయ్యెన్‌= పుట్టాడు. 


తాత్పర్యం: రాజా! అప్పుడు భవానీదేవి చిత్తం (గ్రహించి భవుడు ప్రమథగణాలతో కూడా తాను దక్షయజ్ఞాన్ని 
నాశనం చేయటానికై వెళ్ళాడు. అక్కడ శివభటులు యజ్ఞాంగాలను చీకాకు జేసి రక్తం చల్లి అగ్నిహోత్రాన్ని 
ఆర్పివేశారు. అంతట యజ్ఞం మృగరూపంతో ఆకాశాని కెగిరిపోయింది. ఈశ్వరుడి పాలభాగంలో కోపంవలన 
పుట్టిన చెమట బిందువొకటి భూమిపై పడింది. వెంటనే అక్కడ పెద్దమంటలు ఏర్పడ్డాయి. ఆ మంటలలో ఒక 
పురుషుడు ఎర్రని నేత్రాలు, నల్లనిరూపు, ఊర్హ్యముఖమైన రోమాలు గల భయంకరమైన ఆకృతితో జన్మించాడు. 
క. సురలు మునులు భయమున( బటి । చిరి నలుగడ; బ్రహ్మ వచ్చి శివు( గని వినయో 

త్తరముగ మొక్కుచు 'నమరులు । పరికల్పించెదరు నీకు భాగము భక్తిన్‌. 440 
ప్రతిపదార్థం: సురలు= దేవతలు; మునులు= మౌనులు; భయమునన్‌= భీతితో; నలుగడ= నాలుగు దెసలకు; పజచిరి= 
పరుగెత్తారు; (బ్రహ్మ= అజుడు; వచ్చి= ఏతెంచి; శివున్‌= భవుడిని; కని= చూచి; వినయ+ఉత్తరముగన్‌= వినయ॥(ప్రధానంగా; 
'మైక్కుచున్‌= నమస్కరిస్తూ; అమరులు= సురలు; నీకున్‌= శివుడ వగు నీకు; భక్తిన్‌= భక్తితో; భాగము= పాలు; పరికల్పించెదరు= 
ఏర్పాటు చేస్తారు. 
తాత్పర్యం: అట్లా జరుగగానే దేవతలు, బుషులు భయంతో నలుదిక్కులకు పారిపోయారు. అపుడు బ్రహ్మదేవుడు 
అక్కడికి వచ్చి శివుడిని చూచి వినయభరితుడై నమస్కరిస్తూ 'దేవతలు నీకు యజ్ఞంలో భక్తితో భాగం కల్పిస్తారు. 


వ. స్వామీ! కోపం బుపసంహరింపుము.” 441 


ప్రతిపదార్థం: స్వామీ!= ప్రభూ!; కోపంబు= (క్రోధాన్ని; ఉపసంహరింపుము= మరలించుము. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 821 
తాత్పర్యం: స్వామీ! కోపం మళ్ళించుకొమ్ము'. 


క. నావుడు నల్ల నగుచు న । ద్దేవు(డు గరుణించి మునుల దేవతలను సం 
భావింప భాగకల్పన । గావించిరి వార లా జగతభువునకున్‌. 442 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆ+దేవుండు= ఆ శివుడు; అల్లనగుచున్‌= మందహాసం చేస్తూ; కరుణించి= దయచూపి; 
మునులన్‌= మౌనులను; దేవతలను= సురలను; సంభావింపన్‌= గౌరవించగా; వారలు= ఆ మునులు, దేవతలు; ఆ 
జగత్రభువునకున్‌= ఆ జగదీశ్వరుడికి; భాగకల్పన= పాలు కల్పించటం; కావించిరి= చేశారు. 


తాత్పర్యం: బ్రహ్మ అట్టా అనగానే ఆ శివుడు దయతో మందహాసం చేస్తూ మునులనూ దేవతలనూ సంభావించాడు. 
వారు జగన్నాథుడైన ఆ దేవుడికి యజ్ఞంలో భాగం కల్పించారు. 


వ. అప్పరమేశ్వరుండు సుప్రసన్నుండై యనిమిషులకు మునిగణంబులకు నానందం బొసంగె; శతానందుం 
డయ్యిందుశేఖరునితో “దేవా! నీనుదుటి చెమటం బుట్టిన యప్పురుషుండు జ్వరంబను నామంబున 
బ్రశస్తుండయి యెందునుం జరియించు; నీ జ్వరం బేకముఖత్వంబునం బృథివికి దుర్ధరంబగు బహువిధంబుగా 
సృజియింపవేయనుడు నగ్గిరీశుండు కరులకు శిరస్తాపనంబును, భుజంగంబులకు నిర్మోకంబును, గోవులకు 
ఖురాంతర్జాధనంబును, మృగంబులకు నైజస్వరూపదర్శన ప్రత్యవరోధనంబును, దురగంబులకు( 
బార్యశోషణంబును, మయూరంబులకుం బత్రోద్దేదనంబును, గోకిలంబులకు నేత్రరోగంబును, శుకంబులకు 
హెక్కయు, నజంబులకు(జిత్తభ్రమణంబును, శార్జూలంబులకు శ్రమంబును, మనుష్యులకు జననమరణాదుల 
యెడ వేదనావేశంబునుంగా విభాగించె; నిది జ్వరప్రకారంబు. జ్వరంబు మాహేశ్వరతేజంబు గావున 
సర్వజనంబులకు నమస్కార్యంబును, మాననీయంబునై యుండు. 443 


ప్రతిపదార్థం: ఆ+పరమేశ్వరుండు= ఆ శివుడు; సుప్రసన్నుండు+ఐ= అత్యంతానుగ్రహంకల వాడై; అనిమిషులకున్‌= దేవతలకు; 
మునిగణంబులకున్‌= ముని బృందానికి; ఆనందంబు+ఒసంగెన్‌= సంతోషం కలిగించాడు; శతానందుండు= (బ్రహ్మ; 
ఆ+ఇందుశేఖరునితోన్‌= ఆ చంద్రశేఖరుడితో; దేవా!= ప్రభూ!; నీ నుదుటి చెమటన్‌= నీ నొసలి స్వేదమునందు; పుట్టిన= జనించిన; 
ఆ+పురుషుండు= ఆ పురుషుడు; జ్వరంబు+అను= జ్వరం అనే; నామంబునన్‌= పేరుతో; ప్రశస్తుండు+అయి= 'ప్రసిద్దుడై; 
ఎందునున్‌= ప్రతిచోటా; చరియించున్‌= తిరుగుతాడు; ఈ జ్వరంబు= ఇట్టి జ్వరం; ఏకముఖత్వంబునన్‌= ఒకే రూపుతో; 
పృథివికిన్‌= భూమికి; దుర్భరంబు+అగున్‌= భరించరాని దవుతుంది; బహువిధంబుగాన్‌= నానాముఖాలుగా; సృబియింపవే= 
సృష్టించుమా; అనుడున్‌= అని చెప్పగా; ఆ+గిరీశుండు= ఆ శివుడు; కరులకున్‌= ఏనుగులకు; శిరస్తాపనంబును= తల నొప్పియును; 
భుజంగంబులకున్‌= పాములకు; నిర్మోకంబునున్‌= కుబుసమును; గోవులకున్‌= ధేనువులకు; ఖురాంతర్భాధనంబునున్‌= 
గిట్టలలో నొప్పియును; మృగంబులకున్‌= జింకలకు; నైజస్వరూపదర్శన(ప్రత్యవరోధనంబునున్‌= తమస్వరూపాన్ని చూడటంలో 
ఆటంకమును; తురగంబులకున్‌= గుర్రాలకు; పార్వశోషణంబునున్‌= (ప్రక్కలు శుష్కించుటయును; మయూరంబులకున్‌= 
నెమళ్ళకు; షత్రోద్భేదనంబును= ఈకలు ఊడుటయును; కోకిలంబులకున్‌= కోయిలలకు; నేత్రరోగంబును= కంటివ్యాధియును; 
శుకంబులకున్‌= చిలుకలకు; హిక్కయున్‌= ఎక్కిళ్ళును; అజంబులకున్‌= మేకలకు; చిత్తభమణంబును= మనస్సు భ్రమించుటయును; 
శార్జూలంబులకున్‌= పులులకు; (శ్రమంబును= (శ్రాంతియును; మనుష్యులకున్‌= మానవులకు; జనన మరణ+ఆదులయెడన్‌= 
పుట్టుక, చావు మొదలైన సందర్భాలలో; వేదనా+ఆవేశంబునున్‌+కాన్‌= దుఃఖావేశమును కాగా; విభాగించెన్‌= విభబించాడు; ఇవి= 
ఈ చెప్పినవి; జృరప్రకారంబు= జ్వరముయొక్క స్వరూపం; జ్యరంబు= జ్వరం; మహేశ్వరతేజంబు+అగున్‌= శివసంబంధమైన 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


తేజస్సు; కావునన్‌= అందువలన; సర్వజనంబులకున్‌= సమస్తప్రజలకు; నమస్కార్యంబునున్‌= నమస్కరించదగినదియును; 
మాననీయంబును= పూజించదగినదియును; ఐ+ఉండున్‌= అయి ఉన్నది. 


తాత్పర్యం: ఆ శివుడు వారిపట్ల అనుగ్రహపరుడై దేవతలకు, మునులకూ ఆనందం కలిగించాడు. (బ్రహ్మదేవుడు 
ఆ చంద్రశేఖరుడితో 'దేవా! నీ నొసటి చెమట నుండి పుట్టిన పురుషుడు 'జ్వరం' అనే పేరుతో ప్రసిద్దుడవుతాడు. 
అతడు సర్వ(త్రా సంచరిస్తాడు. ఆ జ్వరం ఏకరూపమై ఉంటే భూమి భరించలేదు. అందువలన దానిని నానా 
రూపాలుగా సృష్టించుము'” అని చెప్పాడు. అప్పుడు శంకరుడు ఆ జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిగా, పాములకు 
కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్ళకు తమరూపు చూచేదానికి ఆటంకంగా, గుర్రాలకు పార్యభాగంలో 
శోషణంగా, నెమళ్ళకు ఈకలు ఊడిపోవటంగా, కోకిలలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు 
మనో భ్రాంతిగా, పులులకు (శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన సందర్భాలలో దుఃఖంగా విభబించాడు. 
ఇది జ్వరస్వరూపం. జ్వరం శివుడి తేజస్సు. అందుచేత అది అందరికీ నమస్కరించదగింది, సమ్మానించదగిందిగాఉన్నది. 


క జ్వరకథ వినినం బరించిన(। బురుషుం డారోగ్యసిద్ది. బొదలుం; దేజః 

స్పురణము( జిత్తసమాధియు । దొరకొను( గోర్కులు ఫలించు; దురితము లడ(గున్‌.” 444 
ప్రతిపదార్థం: జ్వరకథ= జ్వరచరిత్ర; వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; పురుషుండు= మనుజుడు; ఆరోగ్యసిద్దిన్‌= ఆరోగ్య 
ప్రాప్తితో; పాదలున్‌= శోభిల్లుతాడు; తేజస్సురణమున్‌= తేజస్సుయొక్క దీప్తియును; చిత్తసమాధియున్‌= మనోనిగ్రహమును; 
దొరకొనున్‌= లభిస్తుంది; కోర్కులు= అభిలాషలు; ఫలించున్‌= ఫలిస్తాయి; దురితములు= పాపాలు; అడంగున్‌= నశిస్తాయి. 
తాత్సర్యం: జ్వరముయొక్క ఈ చరిత్రను విన్నా, చదివినా పురుషుడు ఆరోగ్యం పొందుతాడు. అతడికి తేజస్పూ, 
చిత్తనిగ్రహమూ సిద్దిస్తాయి. కోర్కెలు తీరుతాయి. పాపాలు తొలగిపోతాయి”. 


క అని చెప్పి యమరతటినీ । తనూభవుం డాదరమున ధర్మసుతునితో 

'ననఘా! నీ విం కెయ్యది । వినవల? తనవుడు నతండు వినయానతు(డై. 445 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; అమరతటినీ తనూభవుండు= గంగాసుతుడు; ఆదరమునన్‌= ప్రీతితో; ధర్మసుతునితోన్‌= 
ధర్మపుత్రుడితో; అనఘా!= పాపరహితుడా!; నీవు+ఇంకన్‌= నీవు ఇంకమీదట; ఏ+అది= ఏది; వినవలతు(వు)?= వినగోరుతున్నావు?; 
అనవుడున్‌= అనగా; అతండు= ధర్మజుడు; వినయ+ఆనతు(డు+ఐ= వినయంతో ప్రణమిల్లినవాడై. 
తాత్పర్యం: ఈ విధంగా చెప్పి భీష్ముడు ప్రీతితో ధర్మజుడిని చూచి “అనఘా! నీ వింకా ఏమి 
వినాలనుకొంటున్నావు?' అని ప్రశ్నించాడు. అంతట ధర్మరాజు వినయంతో భీష్ముడికి నమస్కరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


శాస్త్రతత్వం బెటుంగని వాండు సేయవలసిన విధము (సం. 12-276-3) 


తే. *“శాస్త్రతత్వ మెటుంగక సంశయాత్తు( । డగుచు బరమార్ల మిట్లిది యనంగలేని 
ఆ ర్వ కష్ట థ్‌ బు 
యట్టివా€ డేమి కర్మంబు నాచరించు । వాండు సెప్పవె ధర్మప్రవర్తనజ్ఞ!' 446 
ప్రతిపదార్థం: ధర్మప్రవర్తనజ్ఞ!= ధర్మంయొక్క (ప్రవృత్తిని తెలిసిన ఓ పితామహా!; శాస్త్రతత్త్యమున్‌= శాస్త్రముయొక్క నిజ 
స్వరూపాన్ని; ఎజుంగక= తెలియక; సంశయ+ఆతు ఇడు+అగుచున్‌= సందేహంతో కూడిన మనస్సు కలవాడవుతూ; పరమార్థము= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 823 


ముఖ్యార్థం; ఇట్టిది= ఇటువంటిది; అనన్‌ లేని అట్టివాండు= అనజాలని మనుజుడు; ఏమి కర్మంబున్‌= ఏ పనిని; ఆచరించువాండు= 

చేయువాడు; చెప్పవె!= వివరించుమా! 

తాత్సర్యం: 'ధర్మప్రవృత్తిని గ్రహించిన పితామహా! శాస్త్రతత్త్యం ఏమిటో తెలియక సందేహించేవాడు ఇదమిత్చమని 

పరమార్థం (గ్రహించజాలడు. అట్టాంటివాడు ఏ పని చేస్తాడో వివరించుము. 

వ. అని యడిగిన నమ్మహామతి యతని కిట్లను 'గురుపూజయు వృద్గోపసేవనంబును విద్యాశ్రవణంబు 
నవశ్యకర్తవ్యంబులు; మటియునుం జేయవలయునవి నారద గాలవ సంవాదంబు వినినం దెలియు; వినుము 
చెప్పెద; నారదు నాశ్రయించి గాలవుండు. 447 

ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆ+మహామతి= ఆ మహాబుద్ది అయిన భీష్ముడు; అతనికిన్‌= ధర్మజుడికి; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; గురుపూజయున్‌= ఆచార్యులను అర్చించటమూ; వృద్ద+ఉపసేవనంబును= పెద్దలను సేవించటమూ; 
విద్యాశ్రవణంబున్‌= విద్యను వినటమూ; అవశ్యకర్తవ్యంబులు= తప్పక చేయదగినవి; మణీయునున్‌= ఇంకను; చేయవలయునవి= 
అనుష్టించవలసినవి; నారద గాలవ సంవాదంబున్‌= నారదగాలవమునుల సంభాషణమును; వినినన్‌= వింటే; తెలియున్‌= 
తెలుస్తుంది; చెప్పెదన్‌= వివరిస్తాను; వినుము= ఆకర్షించుము; గాలవుండు= గాలవుడను ముని; నారదున్‌+ఆ(శ్రయించి= 
నారదుడిని చేరి. 

తాత్సర్యం: ధర్మజుడు అట్లా అడిగేసరికి మహాబుద్ధిమంతు డయిన భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: గురువులను 

పూజించటం, వృద్దులను సేవించటం, విద్యను వినటం తప్పక చేయదగిన పనులు. ఇంకా చేయదగినవి 

నారదగాలవుల మధ్య జరిగిన సంవాదం వింటే తెలియవస్తాయి. ఆ సంవాదం చెప్పుతాను, వినుము. గాలవుడు 
నారదమునిని ఆశ్రయించి. (తరువాతి పద్యంతో అన్వయం). 

క నానా శాస్త్రంబుల న | ర్టానేకత్వంబు గనుచు నప్రాప్త సువి 
జ్ఞానపరినిష్ట మగు మ । న్మానసముం దేర్వవే సమగ్రవివేకా!' 448 

ప్రతిపదార్థం: సమ గ్రవివేకా!= పూర్ణవివేకం కలవాడా!; నానా శాస్త్రంబులన్‌= వివిధ శాస్ర్రాలలో; అర్థ+అనేకత్వంబున్‌= విషయాల 

బాహుళ్యాన్ని; కనుచున్‌= చూస్తూ; అ ప్రాప్తసువిజ్ఞాన పరినిష్టము+అగు= పొందబడని మంచి విజ్ఞానమునందు నిష్టను పొందనిదైన; 
మన్మానసమున్‌= నా చిత్తాన్ని; తేర్చవే!= ప్రసన్నత పొందించుమా! 

తాత్సర్యం: పూర్ణవివేకం కల ఓ నారదమునీం(ద్రా! నేను అనేక శాస్త్రాలు చూచాను. అందులోని నానా విషయాలు 

నా దొష్షికి వచాయి. కాని, మంచి విజ్ఞానంలో నా మనసు నిలుకడ పొందలేదు. ఇట్లాంటి నా చిత్తం 

అజ ఆబ్బా ష్ష్‌ ్సే బై ర్త 
ప్రసన్నమయ్యేటట్టు నాకు బోధచేయుము'”. 

వ. అని యభ్యర్థించిన నద్దేవముని యమ్మహాద్విజున కిట్లనియె. 449 

ప్రతిపదార్థం: అని+అభ్యర్థించి నన్‌= అని కోరగా; ఆ+దేవముని= ఆ నారదముని; ఆ+మహాద్విజునకున్‌= ఆ మహా(బ్రాహ్మణుడికి; 

ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 

తాత్పర్యం: గాలవుడు ఆ రీతిగా అడిగేసరికి నారదమునీంద్రుడు ఆ మహావిప్రుడిని చూచి ఇట్లా చెప్పాడు. 


క, చతురాశ్రమముల వృత్త । స్థితులు పరీక్షించి యందు. జెందందలంచి త 
ద్గతి సూక్ష దృష్టిం గను(గొని । సతతంబు. ద్రివర్గచరిత సౌమ్యుం డగుచున్‌. 450 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చతురాశ్రమముల వృత్తస్థితులు= బ్రహ్మచర్యం మొదలైన నాల్గు ఆశ్రమాల వర్తనాలు, పరిస్థితులు; పరీక్షించి= 
పరికించి; అందున్‌= ఆ ఆశ్రమాలలో; చెందన్‌+తలంచి= ప్రవేశించటానికి సంకల్పించి; తద్గతిన్‌= వాటి పోకడను; సూక్ష్మదృష్టిన్‌= 
సూక్ష్మమైన చూపుతో; కనుంగొని= చూచి; సతతంబున్‌= ఎల్లవేళలా; (త్రివర్గచరితన్‌= ధర్మాదులైన త్రివర్గాల నడతతో; 
సౌమ్యుండు+అగుచున్‌= శోభిల్లిన వాడు అవుతూ. 

తాత్పర్యం: బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగా(శ్రమాల పరిస్థితులనూ పరికించాలి. 
అందులో (ప్రవేశించదలచినవాడు వాటి పోకడను సూక్ష్మదృష్టితో చూడాలి. సదా ధర్మార్థకామాల నడవడికలో 
సౌమ్యభావం కలిగి ఉంటూ (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. పాపకర్మంబు లెల్లను. బాయం బెట్టి । పుణ్యకృత్యంబు లగువానిం బురుషు6 డోపి 

నట్లు శుద్దమనస్కుండై యాచరించు । వాండు సజ్జనసంగతి వలయు నెపుడు. 451 
ప్రతిపదార్థం: పురుషుండు= మానవుడు; పాపకర్మంబులు+ఎల్లనున్‌= పాపపు పనులన్నింటినీ; పాయన్‌+పెట్టి= త్యజించి; 
పుణ్యకృత్యంబులు+అగువానిన్‌= పుణ్యకార్యములైన వాటిని; ఓపినట్టు= శక్తి ననుసరించి; శుద్దమనస్కుండు+ఐ= నిర్మలమైన 
చిత్తం కలవాడై; ఆచరించువా(డు= చేసేవాడు కావాలి; ఎపుడున్‌= ఎల్లవేళలా; సజ్జ్ఞనసంగతి= సాధుజనులతోడి పొత్తు; వలయున్‌= 
ఆవశ్యకమై ఉన్నది. 
తాత్సర్యం: మనుజుడు పాపానికి హేతువులైన పను లన్నిటినీ వదలాలి. యథాశక్తి పవిత్రమైన చిత్తంతో 
పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్జనులతో సాంగత్యం కలిగి ఉండాలి. 


విశేషం: దుర్ణనులతో సాంగత్యం వలన దుష్టసంస్కారాలు కలుగుతాయి. అందుచేత పాపకర్మల పట్ల ప్రవృత్తి కలుగుతుంది. 
పుణ్యకార్యాలు మా(త్రమే చేయాలంటే అందుకు తగిన సంస్కారం సజ్జన సాంగత్యంతో సిద్దిస్తుంది. అందుకే సజ్జ్ఞనసంగతి 
అవసరమని చెప్పటమయింది. 
క. విను సర్వభూతముల యం । దును మార్హవయుక్తు(డై మధుర వాగ్యత్తిం 

బనుపడ(గవలయు; నార్జవ | మనూనముగ దేవపితృసమర్దకు( డగుచున్‌. 452 
ప్రతిపదార్థం: విను= వినుము; ఆర్జవము= బుజుత్వం; అనూనముగన్‌= వెలితిలేనిది కాగా; దేవపితృసమర్చకు(డు+అగుచున్‌= 


దేవతలకు, పితృదేవతలకు పూజలు చేసేవాడవుతూ; సర్వభూతముల+అందునున్‌= సమస్తప్రాణులందును; మార్హవయుక్తు(డు+ఐ= 
మెత్తదనంతో కూడినవాడై; మధురవాగ్యత్తిన్‌= తియ్యని వాగ్యాపారమునందు; పనుపడంగన్‌ వలయున్‌= వాడుక పడాలి. 


తాత్పర్యం: ఇంకా వినుము. పురుషుడు కపటవృత్తిని వదలి బుజుత్వాన్ని పూర్ణంగా కలిగి ఉండాలి. దేవతలనూ, 
పితృదేవతలనూ శా(స్తోక్తవిధి ప్రకారం పూజించాలి. ఎల్ల ప్రాణుల పట్టా కాఠిన్యం వదలి మెత్తదనంతో వ్యవహరించాలి. 
మధురమైన మాటలకు అలవాటు పడాలి. 


క. అనహంకారము, నప్రా । ర్థనమును విషయముల: బెద్ద దగులమియును మే; 
లనఘా! పరునిందించుట । దను వర్ణించుకొను టనుచితము లెయ్యెడలన్‌. 453 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అనహంకారమున్‌= అహంకారం లేకుండా ఉండటం; అ(ప్రార్థ్ధనమును= యాచనలేకుండా 
ఉండటం; విషయములన్‌= శబ్దం, స్ప్శం మొదలైన విషయ సుఖాలలో; పెద్ద= మిక్కిలిగా; తగులమియును= ఆసక్తుడు కాకుండా 
ఉండటమూ; మేలు= శ్రేయస్కరం; ఏ+ఎడలన్‌= ఏ సందర్భంలోనైనా; పరున్‌= ఇతరుడిని; నిందించుట= తూలనాడటమూ; 
తనున్‌= తనను; వర్లించుకొనుట= శ్లాఘించుకొనటమూ; అనుచితములు= తగని పనులు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 825 


తాత్పర్యం: కల్మషరహితుడవైన ఓ గాలవమునీంద్రా! పురుషుడికి అహంకారం పనికిరాదు. యాచన కూడదు. 
అట్లాగే శబ్దస్పర్శ రూపరసగంధా లనే విషయాలలో అపరిమితమైన ఆసక్తి తగదు. అహంకారాది దోషాలు లేకుండా 
ఉంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులను నిందించటం, తనను తాను పొగడుకొనటమనేవి తగవు. 


క, విను మలసుండును గర్వియు । ననర్ధభాషియును మత్సరాలీఢుండు. గ్రో 
ధనుండును గా వలవదు శ । క్యనురూపత( జేయవలయు నాతిథ్యంబున్‌. 454 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అలసుండును= సోమరియు; గర్వియున్‌= గర్వం కలవాడూ; అనర్థభాషియును= 
అర్థరహితంగా మాట్లాడేవాడును; మత్సర+ఆలీఢు(డున్‌= మచ్చరంచేత స్పృశించబడినవాడునూ; (క్రోధను(డునున్‌= కోపం 
కలవాడును; కావలవదు= కాదగదు; ఆతిథ్యంబున్‌= అతిథిసత్కారాన్ని; శక్త్యనురూపతన్‌= శక్తికి తగినట్టుగా; చేయన్‌ వలయున్‌= 
ఆచరించాలి. 


తాత్సర్యం: గాలవా! ఇంకా వినుము. మనుజుడు సోమరిపోతు, గర్వగ్రస్తుడు, నిష్రయోజనంగా ఏదేదో 
మాటలాడేవాడు, మాత్సర్యదోషం కలవాడు, కోపశాలి కారాదు. అతిథులకు తన శక్తిననుసరించి సత్కారం చేయాలి. 
(శక్తికి మించిగాని, శక్తికి తక్కువగాకాని ఆతిథ్యం చేయదగదని భావం). 


క. వేదాధ్యయనంబు( దదం । గాదరణము యజ్ఞవిధిసమారంభము ధా 
త్రీదైెవత సమ్మానము । నే దేశమునందు. గలుగు నిర వది నిలువన్‌. 455 


ప్రతిపదార్దం: ఏ దేశమునందున్‌= ఏ భూ భాగములో; వేద+అధ్యయనంబున్‌= వేదాలు చదవటమును; తదంగ+ఆదరణమున్‌= 
వేదాల అంగాలను ఆదరించటమూ; యజ్ఞవిధి సమారంభమున్‌= యజ్ఞకార్యప్రయత్నమున్ను; ధాత్రీదైవత సమ్మానమున్‌= 
భూసురసత్కారమున్ను; కలుగున్‌= ఉండునో; అది= ఆ దేశం; నిలువన్‌= నివసించటానికి; ఇరవు= (తగిన) స్థానం. 


తాత్సర్యం: వేదాధ్యయనం, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - అనే ఆరు 


శాస్తాలపట్ల (ప్రీతి, యజ్ఞాచరణం, (బ్రాహ్మణసమ్మానమూ - ఏ దేశంలో ఉంటాయో, ఆ దేశమే నివసించటానికి 
తగిన ప్రదేశమవుతుంది. 


క. ఇత్తెఖంగున6 బురుషుం డ । త్యుత్రమ చరితముల నడచుచుండ6ంగ6 బాయుం 
జిత్తంబుకల(క బోధో । త్పత్తికి నది మూల మగు నధర్మవిదూరా!' 456 


ప్రతిపదార్థం: అధర్మవిదూరా!= అధర్మానికి మిక్కిలి దూరంగా ఉన్నవాడా!; -ఈ+తెజంగునన్‌= ఈ రీతిగా; పురుషుండు= 
మనుజుడు; అత్యుత్తమచరితములన్‌= మిక్కిలి (శ్రేష్టమైన (ప్రవర్తనలతో; నడచుచుండంగన్‌= చరిస్తూ ఉంటే; చిత్తంబుకలంక= 
మనస్సులోని మాలిన్యం; పాయున్‌= తొలగుతుంది; అది= అట్లా చిత్తమాలిన్యం తొలగటం; బోధ+ఉత్పత్తికిన్‌= జ్ఞానం కలగటానికి; 
మూలము+అగున్‌= కారణమవుతుంది. 


తాత్పర్యం: అధర్మ(ప్రవృత్తిలేని ఓ గాలవమునీ! ఈ రీతిగా మనుష్యుడు పవిత్రమైన నడవడిక కలిగి (ప్రవర్తిస్తే 
అతడి చిత్తదోషం పరిహరించబడుతుంది. ఆ దోషం తొలగగానే అతడికి జ్ఞానోదయ మవుతుంది. 


క అని చెప్పె ననుడు( గుంతీ | తనయాగ్రజు. దమరతటిని తనయునితో ని 
ట్లను( 'గాలపాశసంఛే | దనమును ననుబో(టి యెవ్విధంబున. జేయున్‌?' 457 


826 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: అని చెప్పెన్‌= అని వచించాడు; అనుడున్‌= అనగా; కుంతీతనయ+అ(గ్రజుండు= కుంతిపుత్రులలో పెద్దవాడైన 
ధర్మజుడు; అమరతటిని తనయునితోన్‌= గంగాసుతుడైన భీష్ముడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; ననుబోంటి= నావంటివాడు; 
ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; కాలపాశసంఛేదనమునున్‌= కాలమనే (త్రాడును తెగకోయటాన్ని; చేయున్‌?= చేస్తాడు? 


తాత్పర్యం: అని నారదుడు గాలవుడితో చెప్పాడని భీష్ముడు ధర్మజుడితో చెప్పాడు. అప్పుడు ధర్మసుతుడు 
భీష్ముడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 'నావంటి వాడు కాలపాశాన్ని ఎట్లా ఛేదించగలడు?” 


వ. అని యడిగిన నతం డతని కిట్లనియె. 458 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ 
రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: ధర్మజు డట్టా (ప్రశ్నించగా భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు: 
అరిష్టనేమి యను ముని సగరున కుపదేశించిన ధర్మప్రకారము (సం. 12-277-2) 


ఆ. “విను మరిష్టనేమి యను ముని నడిగి నీ | యడిగినట్ల సగరు( డమ్మహాతు( 
డన్నరేంద్రునకు6 బ్రియంబున( జెప్పిన | సౌమ్యవాక్యములు ప్రశాంతి జేయు. 459 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; సగరుండు= సగరచ[(క్రవర్తి; అరిష్టనేమి అను మునిన్‌= “అరిష్టనేమి” అనే బుషిని; 

నీ+అడిగినట్టు+అ= నీవు ప్రశ్నించినట్లే; అడిగెన్‌= ప్రశ్నించాడు; ఆ+మహాత్ముండు= ఆ అరిష్టనేమి; ఆ+నరేంద్రునకున్‌= ఆ 
లా ౧ ల 

రాజుకు; ప్రియంబునన్‌= (ప్రీతితో; చెప్పిన= వచించిన; సౌమ్యవాక్యములు= తిన్నని మాటలు; |ప్రశాంతిన్‌+చేయున్‌= (ప్రకృష్ణమైన 

శాంతిని కలిగిస్తాయి. 


తాత్సర్యం: 'ధర్మజా! వినుము. నీవు నన్ను ఇప్పు డడిగిన రీతిగానే పూర్వం సగరుడనే నృపాలుడు అరిష్టనేమి 
అనే మునీం(ద్రుడిని ప్రశ్నించాడు. ఆ ముని ఆ రాజుకు ప్రీతితో అపుడు చెప్పిన శాంతవచనాలు వింటే మనస్సుకు 
శాంతి కలుగుతుంది. 


వ. _ వానిం జెప్పెద నవహితుండవై వినుము. సగరుం బ్రబోధించుటకు నరిష్టనేమి యిట్లను. ధనధాన్య పశుకళత్ర 

పుత్రాదుల సందడింబడి డెందం బాకులంబగునేని ముక్తిమార్గంబు దుర్గమంబై యుండు. 460 
ప్రతిపదార్థం: వానిన్‌= ఆ వచనాలను; చెప్పెదన్‌= చెప్పుతాను; అవహితుండవు+ఐ= అవధానం కలవాడవై; వినుము= 
ఆలకించుము; అరిష్టనేమి= అరిష్టనేమి అనే మునీంద్రుడు; సగరున్‌= సగరచ(క్రవర్తిని; ప్రబోధించుటకున్‌= చక్కగా బోధించటానికి; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; ధనధాన్య పశుకళత్ర పుత్రాదులు= ధనం, ధాన్యం, పశువులు, భార్య, బిడ్డలు మొదలైనవారి; 
సందడిన్‌= సమూహపు ఒత్తిడిలో; పడి= లగ్నమై; డెందంబు= హృదయం; ఆకులంబు+అగునేనిన్‌= వ్యాకులత చెందినట్టైతే; 
ముక్తిమార్గంబు= మోక్షపుదారి; దుర్గమంబు+ఐ+ఉండున్‌= పోగూడనిదై ఉంటుంది. 


తాత్పర్యం: ధర్మజా! ఆ మాటలు చెప్పుతాను, సావధానంగా వినుము. సగరనృపుడిని ప్రబుద్దుడిని చేయటానికై 
అరిష్టనేమి ఇలా అన్నాడు: “ధనం, ధాన్యం, పశువులు, భార్య, పుత్రులు మొదలైన జనసమూహపు టొత్తిడిలో 
తగులుకొని చిత్తం వ్యాకులత్వం పొందితే మోక్షమార్గం త్రొక్కరానిదై పోతుంది. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 827 


రూ 


వృద్ధ కళత్రంబు బుద్దిమత్సుత్రుల । విడిచి నిర్ధరత వివిక్త దేశ 
మునకు. బోవలయు; సపుత్రుం డపుత్రకుం । డను విశేషంబు లే; దతులశాంతి 
వైరాగ్యములు గలవానికి విను నృప । వర్య! బంధులంప్రోవవలదె యను త 
లంపున సంసారలంపటుం డగువాండు । బేల; దా మృత్యువుపాలు వడిన 
ఆ. యపుడవారి నరయ నబ్బునే యద్దశం । దలంచి ముక్తి గోరందగదె యట్లు 
గాక తనకు వారు గలుగుదురే యప్పు । డదియు( దలంపవలయు నదియ కాదె! 461 
ప్రతిపదార్థం: నృపవర్య!= రాజ(శ్రేష్టా!; విను= ఆలకించుము; వృద్దకళత్రంబున్‌= ముసలిదైన భార్యను; బుద్దిమత్సు(త్రులన్‌= 
బుద్ధిమంతులైన కుమారులను; విడిచి= వదలి; నిర్భరతన్‌= నిబ్బరంతో; వివిక్త దేశమునకున్‌= జనశూన్యమైన చోటికి; పోవలయున్‌= 
వెళ్ళవలెను; అతులశాంతి వైరాగ్యములు= సాటిలేని శమము, విరక్తి; కలవానికిన్‌= కల్గినవాడికి; సపుత్రకుండు= పుత్రులు కలవాడు; 
అపుత్రకుండు= పుత్రులు లేనివాడు; అనువిశేషంబు= అనే భేదం; లేదు= ఉన్నదికాదు; బంధులన్‌= చుట్టాలను; ప్రోవన్‌ వలదె?= 
రక్షింపవద్దా?; అను తలంపునన్‌= అనే సంకల్పంతో; సంసారలంపటుండు+అగువా(డు= సంసారంలో మిక్కిలిగా ఆసక్తుడైనవాడు; 
బేల= మూఢుడు; తాన్‌= తాను; మృత్యువుపాలుపడినన్‌= మరణిస్తే; అప్పుడు= ఆ సమయంలో; వారిన్‌= ఆ బంధువులను; 
అరయన్‌ వచ్చునే?= కాపాడనగునా?; ఆ+దశన్‌= ఆ స్థితిని; తలంచి= భావించి; ముక్తి= మోక్షం; కోరన్‌+తగదె?= 
అభిలషింపదగదా?; అట్టున్‌+కాక= అట్లా కాకున్న; అప్పుడు= తాను మరణించే సమయాన; తనకున్‌ వారు కలుగుదురే?= తన 
విషయంలో బంధువులు సాయపడతారా?; అదియున్‌= ఆ విషయంకూడ; తల(పన్‌ వలయునదియ కాదె!= ఆలోచించదగిందే 
కదా! 
తాత్సర్యం: రాజేం(ద్రా! వినుము. మనుజుడు వార్హకదశలో ఉన్న భార్యను, బుద్దిమంతులైన పుత్రులనూ వదలి 
నిబ్బరంగా ఏకాంతప్రదేశానికి పోవాలి. శాంతి, వైరాగ్యం కలవాడు తప్పక అట్టా పోతాడు, కాని అతడు బిడ్డలు 
కలవాడా? లేక లేనివాడా అనే తేడా లేదు. బిడ్డలున్నా విడిచి విరక్తుడు విజనస్థలానికి వెళ్ళుతాడు. సంసారంలో 
పూర్తిగా మునిగిపోయిన వాడు ఈ బంధువులను నేను రక్షించవద్దా? - అనే తలంపు కలిగి ఉంటాడు. అట్లాంటి 
వాడు మూర్చుడు. ఒకవేళ తాను మరణించాడనుకో, అపుడు వారి నతడు కాపాడగలడా? ఆ స్థితిని ఊహించి 
ముందే ముక్తి కోరుకొనాలి. బంధువులను వదలకుండా ఉన్నా, తనకు మరణం ఆసన్నమైనపుడు వారు తనను 
కాపాడగలరా? లేక ముక్తిని ఈయగలరా? ఈ సంగతి కూడా ఆలోచించదగిన అంశమే కదా! 
తే. భూతముల పుట్టు జేష్టయు. బొలియుటయును । జూచునేర్పు గలుగువాండు సూడనేర్హు 
మోక్షమార్గంబు చిత్తంబు మూఢమైన । సక్తుండగు లోకగతి నెట్లు ముక్తి గలుగు? 462 
ప్రతిపదార్థం: భూతముల పుట్టున్‌= ప్రాణుల పుట్టుకనూ; చేష్టయున్‌= అవి చేసే కర్మలూ; పొలియుటయునున్‌= తుదకు అవి 
మరణించటాన్నీ; చూచునేర్పు కలుగువాండు= పరిశీలించే చాతుర్యం కల బుద్దిమంతుడు; మోక్షమార్గంబున్‌= ముక్తిపథాన్ని; 
చూడనేర్చున్‌= కనుగొనగలడు; చిత్తంబు= మనసు; మూఢమైనన్‌= మోహ గగ్రస్తమైతే; లోకగతిన్‌= లోకప్రవృత్తిలో; సక్తుడు+అగున్‌= 
ఆసక్తి కలవా డవుతాడు; ముక్తి= మోక్షం; ఎట్టు కలుగున్‌?= ఎట్లా సంభవిస్తుంది? 
తాత్సర్యం: నిత్యం (ప్రాణులు పుట్టి, కర్మలు చేసి, గిట్టుతూ ఉన్నాయి. దీనిని చక్కగా గమనించినవాడు 
మోక్షకాంక్షతో శ్రేయోమార్గంలో పయనిస్తాడు. ఎవడి చిత్తం సంసారవ్యామోహానికి లొంగిపోయిందో వాడు 
లోకప్రవృత్తిలో తగులుకొని ప్రేయోమార్గంలో పడిపోతాడు. ఇక వాడికి మోక్షం ఎట్టా కలుగుతుంది? 


828 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనఘ! దురన్నము శాల్యో । దనమును భూమియును మృదుల తల్పము నజిన 

మ్మును సురుచిరచీనాంబర । మును సరి యెవ్వనికి నతండు ముక్తిం బడయున్‌. 463 
ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడా!; ఎవ్వనికిన్‌= ఏ మనుజుడికి; దురన్నమున్‌= దుష్టాన్నమును; శాల్యోదనమునున్‌= మేలైన 
వరి అన్నమున్నూ; భూమియును= కటికనేలయు; మృదులతల్పమున్‌= మెత్తని శయ్యయు; అజినమ్మునున్‌= జింకచర్మమును; 
సురుచిర చీనాంబరమునున్‌= అందమైన పట్టువస్త్రమును; సరి= సమానమో; అతండు= అట్టాంటివాడు; ముక్తిన్‌= మోక్షమును; 
పడయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ రాజా! ఎవడు దుష్టాన్నమునూ, మేలైన మృష్టాన్నాన్నీ, కటికనేలనూ, మెత్తని 
హంసతూలికాతల్ఫాన్నీ, జింకచర్మాన్నీ, అందమైన పట్టు పీతాంబరాన్నీ సమదృష్టితో చూస్తాడో వాడు ముక్తి 
పొందుతాడు. 


తే. నేలయెల్లను నేలిన నృపుల పుట్టు । నీగిపోకయు. జూపాదిగాంగం గలుగు 

శక్తు లెడలినం జెడు మేని చందమును ద । లంప నేర్చునత(డు మోక్షలక్ష్మి. జెందు. 464 
ప్రతిపదార్థం: నేల+ఎల్లనున్‌= సమస్త భూమండలాన్నీ; ఏలిన= పాలించిన; నృపుల పుట్టున్‌= రాజుల జన శ్రయు; -ఈగిపోకయున్‌= 
వెనుకకొరగి పోవటమున్నూ; చూపు+ఆది కాంగన్‌+కలుగు= చూపు మొదలుగాగల; శక్తులు= సామర్థ్యాలు; ఎడలినన్‌= తొలగిపోగా; 
చెడు= చెడిపోతున్న; మేనిచందమునున్‌= శరీరస్థితిని; తలంపన్‌ నేర్చునతండు= భావించగల వాడు; మోక్షలక్ష్మిన్‌= మోక్ష శ్రీని; 
చెందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: సమస్త భూమండలాన్నీ పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేలకొరగి పోతున్నారు. 
చూపు మొదలైన ఇంద్రియశక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీనిని చక్కగా భావించి సంసారముయొక్క 
నిస్పారతను గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు. 


క ధనయోగము దుర్లభమని । యును గ్లేశము సులభ మనియు నూహించుచు నె 


మ్మనమున మర్యత్వము గీ । డని యెజుంగు నతండు గను మహానందంబున్‌. 465 


ప్రతిపదార్థం: ధనయోగము= అర్హ ప్రాప్తి; దుర్లభము+అనియునున్‌= పొంద శక్యం కానిదనీ; క్లేశము= దుఃఖం; సులభము+అనియున్‌= 
అనాయాసంగా పొందబడునదనీ; ఊహించుచున్‌= భావిస్తూ; నెమ్మనమునన్‌= చిత్తంలో; మర్యత్వము= మనుష్యత్వం; కీడు+అని= 
అశుభమనీ; ఎజుంగు అతండు= తెలిసికొనే వాడు; మహానందంబున్‌= మోక్షానందాన్ని; కనున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: ఈ లోకంలో సుఖజీవనాని కవసరమైన ధనాన్ని సంపాదించటం సులభమైన విషయం కాదు. ఏ 
ప్రయత్నం చేయకుండానే వచ్చేవి క్లేశాలు అని భావించాలి. ఈ భావనవలన మానవత్వం శుభప్రదం కాదన్న 
సత్యం తెలియవస్తుంది. అట్టా [గ్రహించినవాడు మోక్షం పొంది నిరతిశయానందాన్ని అందుకొంటాడు. 


క కావున గృహస్టవృత్తి । న్నీవతిలోలు(డవు గాక నెటి( జేయుము ర 
క్షావిధి ధరణీప్రజకుం । గైవల్యము దాన నీకు€ గలుగుం జులుకన్‌.” 466 
ప్రతిపదార్థం: కావునన్‌= అందువలన; నీవు గృహస్టవృత్తిన్‌= నీవు గృహస్స్టుడికి చెందిన వర్తనంలో; అతిలోలు(డవు కాక= మిక్కిలి 


ఆసక్తికలవాడవు కాకుండా; నెటిన్‌= (క్రమంగా; ధరణీప్రజకున్‌= భూమిలోని జనులకు; రక్షావిధిన్‌= రక్షణకార్యాన్ని; చేయుము= 
ఆచరించుము; దానన్‌= దానివలన; కైవల్యము= ముక్తి; చులుకన్‌= అనాయాసంగా; నీకున్‌+కలుగున్‌= నీకు సిద్దిస్తుంది. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 829 


తాత్పర్యం: అందుచేత నీవు గృహస్థులకు చెందిన నడతలో లంపటుడవు కావద్దు. క్రమంగా జనానీకాన్ని నీ 
విధ్యుక్తధర్మం పాటించి పరిపాలించుము. అందువలన నీకు కష్టం లేకుండా మోక్షం సిద్దిస్తుంది”. 


క అని బోధించిన సగరుం । డనయము. దెలివొంది నియతుండై ప్రజ రక్షిం 
చె నరేంద్ర! నీవు దద్వ । ర్రనమున నెగడుము జనాభిరంజన మొప్పన్‌.” 467 


ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజా!; అని బోధించినన్‌= అరిష్టనేమి ఈ రీతిగా బోధించగా; సగరుండు= సగరు డనే భూపాలకుడు; 
అనయమున్‌= మిక్కిలి; తెలివి+ఒంది= వివేకం పొంది; నియతుండు+ఐ= నియమం కలవాడై; (ప్రజన్‌= జనులను; రక్షించెన్‌= 
కాపాడాడు; నీవున్‌= నీవు కూడ; తద్వర్తనమునన్‌= అట్టి ప్రవర్తనతో; జన+అభిరంజనము= (ప్రజారంజనం; ఒప్పన్‌= విలసిల్లగా; 
నెగడుము= వర్ణిల్లుము. 


తాత్పర్యం: అరిష్టనేమి అట్లా ప్రబోధించేసరికి సగరచ(క్రవర్తి ప్రబోధితుడయ్యాడు. నియమవంతుడై ప్రజాపాలన 
కొనసాగించాడు. ధర్మరాజా! నీవు కూడా అతడివలె వర్తించి ప్రజలు రంజిల్లేటట్టుగా రాజ్యపాలన చేసి వర్షిల్హుము. 


తే. అనిన బ్రియమంది పాండవేయాగ్రజుండు । 'ధర్మ విద్వేషపరులగు దానవులకు 
మంత్రియై యుండు శుక్రత్వ మహిమ యెట్లు । గలిగె భార్గవునకు6 బుణ్యగణ్యచరిత!' 468 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; పాండవేయ+అ(గ్రజుండు= ధర్మజుడు; పియము+అంది= పీతినొంది; పుణ్యగణ్యచరి త్ర!= 
పుణ్యంచే గణనీయమైన శీలంకలవాడా!; భార్గవునకున్‌= శుక్రుడికి; ధర్మవిద్వేషపరులు+అగు= ధర్మాన్ని ద్వేషించేవారయిన; 
దానవులకున్‌= రక్కసులకు; మం(త్రి+ఐ+ఉండు= అమాత్యుడై ఉండునట్టి; శు([క్రత్వ మహిమ= శు[క్రత్వప్రభావం; ఎట్టు= ఎట్లా; 
కలిగెన్‌?= సంభవించింది? 


తాత్పర్యం: భీష్ముడు ఆ విధంగా చెప్పగా విని ధర్మరాజు పీతి పొందాడు. మళ్ళీ భీష్ముడితో ఇలా అన్నాడు: 
పుణ్యంతో ప్రసిద్ధి పొందిన సచ్చరిత్రగల ఓ పితామహా! రాక్షసులు ధర్మాన్ని ద్వేషించేవారుకదా! వారికి మంత్రిగా 
మనగలిగే 'శుక్రత్వం' అనే మహిమ భార్గవుడికి ఎట్టా కలిగింది?” 


శుక్రనానుంబు భార్గవునకుం గలిగిన నిధము (సం. 12-278-4) 


చ.  అనవుడు భీష్ము( డిట్లనియె “నాతడు యోగబలంబు పెంపునన్‌ 
ధనదుని మోసపుచ్చి తదుదాత్త ధనం బవలీల. గొన్న నె 
మ్మనమున నొచ్చి చెప్పె. బురమర్దనుతోడ; నతండు దానికిం 
గనలున నమ్మహేశ్వరు(డు గన్నుల నిప్పులు రాలుచుండంగన్‌. 469 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ప్రశ్నించగా; భీష్ముండు= పితామహుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; ఆతండు= ఆ భార్గవుడు; 
యోగబలంబు పెంపునన్‌= యోగానికి చెందిన బలాతిశయంతో; ధనదునిన్‌= కుబేరుడిని; మోసపుచ్చి= వంచించి; తదుదాత్త 
ధనంబున్‌= ఆ కుబేరుడి శ్రేష్టమైన సంపదను; అవలీలన్‌= అనాయాసంగా; కొన్నన్‌= (గ్రహించగా; అతండు= ఆ కుబేరుడు; 
నెమ్మనమునన్‌= హృదయంలో; నొచ్చి= బాధపడి; పురమర్హనుతోడన్‌= శివుడితో; చెప్పెన్‌= చెప్పాడు; దానికిన్‌= అందుకు; 
కనలునన్‌= కోపంతో; మహేశ్వరుండు= శివుడు; కన్నులన్‌= నేత్రాలలో; నిప్పులు= అన్నికణాలు; రాలుచుండంగన్‌= జారిపడుతూ 
ఉండగా. 


830 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా ప్రశ్నించేసరికి భీష్ము డతడితో ఇట్లా అన్నాడు: 'భార్గవుడు గొప్ప యోగబలం (ప్రదర్శించి 
కుబేరుడిని వంచించాడు. అతడి ధనం అనాయాసంగా అపహరించాడు. అందుకు కుబేరుడు చిత్తంలో చాలా 
నొచ్చుకొని తన మిత్రుడూ, త్రిపురాసుర సంహారకర్తా అయిన శివుడితో జరిగిన సంగతి చెప్పాడు. అది వినగానే 
శివుడికి కోపం వచ్చింది. ఆ(గ్రహాతిశయం వలన అతడి కన్నులనుండి నిప్పులు రాలాయి. అట్లా రాలుతూ ఉండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. శూల ముగ్రత నెత్తి 'యెచ్చోట నున్న। వాండు భార్గవుణి' డనుచు దుర్వారకోప 

వివశు( డగుటయు? నాతడు వెబిచి చాల । దూరముగ. బోయి తుప్పలం దూలియుండె. 470 
ప్రతిపదార్థం: ఉగ్రతన్‌= భయంకరత్వంతో; శూలమున్‌= శూలాయుధాన్ని; ఎత్తి= చేపట్టి; భార్గవుండు= శుక్రుడు; ఏ+చోటన్‌= 
ఎక్కడ; ఉన్నవాండు+అనుచున్‌= ఉన్నాడంటూ; దుర్వారకోప వివశుండు+అగుటయు= వారించరాని కోపంచేత వశంతప్పినవాడు 
కాగానే; ఆతండు= ఆ భార్గవుడు; చాలన్‌= మిక్కిలి; వెజచి= భయపడి; దూరముగన్‌+పోయి= దూరంగా వెళ్ళి; తుప్పలన్‌= 
చిన్న పొదలలో; తూలిఉండెన్‌= నక్కి ఉన్నాడు. 
తాత్సర్యం: శివుడు భీకరంగా శూలాయుధం పైకెత్తి 'భార్గవుడు ఎక్కడ ఉన్నాడు?" అంటూ అత్యధిక కోపంతో 
వివశుడైనాడు. అది చూచి చాలా భయపడి భార్గవుడు పరుగెత్తి దూరంగాపోయి చిన్న పొదలలో ఒదిగి ఉన్నాడు. 


క _ అమ్మెయి నిలుచుటకునుం జి । త్త మ్మోర్వమి( దల్లడంబు దనికినం గడు వే 

గమ్మున. ద్రిపురహరుని హ । స్తమ్మున( జొప్పడియె గని యతండు వెస మ్రింగెన్‌. 471 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ రీతిగా; నిలుచుటకునున్‌= నిలిచి ఉండటానికి; చిత్తము= మనస్సు; ఓర్వమిన్‌= ఓర్చుకొనకపోవటం 
వలన; తల్లడంబు= వణకు; తనికినన్‌= పుట్టగా; కడువేగము శనన్‌= మిక్కిలి వేగంతో; త్రిపురహరుని= శివుడియొక్క; హస్తమునన్‌= 
చేతిలో; చొప్పడియెన్‌= దొరికిపోయాడు; అతండు= ఆ శివుడు; కని= చూచి; వెసన్‌= శీఘ్రంగా; (మ్రింగెన్‌= కబళించాడు. 
తాత్పర్యం: అట్లా పొదలలో దాగి ఉండటానికి అతడి చిత్తం ఓర్చుకొనలేకపోయింది. శరీరంలో కంపం కలిగింది. 
వెంటనే అతడు శివుడి చేతికి దొరికిపోయాడు. అది చూచి శివు డతడిని అప్పుడే (మైంగివేశాడు. 


ఆ. కడుపులోన నుండి కలగొన( బాటెడు । విబుధవైరిగురుండు వెడలకుండు 
నట్లుగాంగం దెరువులన్నియు మూసి శి । శ్వంబు మూయ కంగజన్మరిపుండు. 472 


ప్రతిపదార్థం: కడుపులోనన్‌+ఉండి= ఉదరములోనుండి; కలగొనన్‌+పాణెడు= కలతజెంది పరుగిడుతున్న (నలువైపులకు 
పరుగిడుతున్న); విబుధవైరిగురుండు= దేవతలకు శృత్రువులగు రాక్షసులకు ఆచార్యుడైన శుక్రుడు; వెడలక+ఉండునట్టు కా(గన్‌= 
వెలుపలికి చనక ఉండేటట్లుగా; అంగజన్మరిపుండు= మన్మథుడి శృత్రుడగు శివుడు; తెరువులు+అన్నియున్‌= దారులన్నీ; మూసి= 
బంధించి; శిన్టంబున్‌= పురుషాంగమును; మూయక= బంధించక. 

తాత్సర్యం: అట్లా (మ్రింగి తన కడుపులో ఉంటూ కలత చెందేటట్లు ఇటూ అటూ పరుగిడుతున్న భార్గవుడు పారిపోకుండా 
ఉండేటట్టు శివుడు దారులన్నీ మూసివేశాడు. కాని పురుషాంగద్యారం మాత్రం మూయకుండా తెరచి ఉంచాడు. 


క. వెడలు మని తెరువు సూపిన । వెడలెను భృగునందనుండు; వెండియు( గోపం 
బడర(గ నాతని( గనుంగొని । యెడు రుద్రుని. జూచి దేవి యిట్లనియె నృపా! 473 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 831 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; వెడలుము= వెడలిపొమ్ము; అని తెరువు+చూపినన్‌= అని దారి చూపగా; భృగునందనుండు= 
భార్గవుడు; వెడలెను= శిశ్ళద్వారం నుండి వెలుపలికి వచ్చాడు; వెండియున్‌= మరలకూడ; కోపంబు+అడరంగన్‌= (క్రోధం 
ప్రసరించగా; ఆతనిన్‌= ఆ భార్గవుడిని; కనుంగొనియెడు= చూస్తూ ఉన్న; రుద్రునిన్‌= శివుడిని; చూచి= విలోకించి; దేవి= పార్వతి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్పర్యం: ధర్మరాజా! అట్లా శివుడు శిశ్చద్యారం మాత్రం మూయక ఆ దారినుండి బయటికి పొమ్మని భార్గవుడికి 
దారి చూపాడు. అత డా దారినుండి వెలికి వచ్చాడు. ఇంకా శివుడి కోపం చల్లారలేదు. అతడివైపు కినుకతో 
చూస్తూనే ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి శివుడితో ఇట్టా అన్నది. 
క. “నీ కడుపున జన్మించుట । నాకుం గొడుకయ్యె నితండు; నా సుతునకు సు 

శ్లోకా! యలుగం దగునే । నీకు? సుఖిం జేయు మీతనిం గృపతోడన్‌.' 474 
ప్రతిపదార్థం: సుక్టోకా!= మంచి కీర్తి కలవాడా!; ఇతండు= ఈ భార్గవుడు; నీ కడుపునన్‌= నీ ఉదరంలో; జన్మించుటన్‌= పుట్టటంతో; 
నాకున్‌+కొడుకు+అయ్యెన్‌= నాకూ పుత్రుడయ్యాడు; నా సుతునకున్‌= నా కుమారుడికై; నీకున్‌ అలుగన్‌+తగునే?= నీకు 
కోపింపతగునా?; ఈతనిన్‌= ఇతడిని; కృపతోడన్‌= దయతో; సుఖిన్‌+చేయుము= ఆనందింపజేయుము. 
తాత్సర్యం: 'సుకీర్తీ! ఈ భృగుపుత్రుడు నీ కడుపునుండి పుట్టటం వలన నాకూ కొడుకయ్యాడు. నా కొడుకుపట్ల 
నీవు కోపించటం యుక్తమా? అందుచేత దయతో ఇతడిని సుఖవంతుడిని చేయుము”. 


తే.  అనినందేజస్వి( జేసి చంద్రార్ధ మౌళి | శిశ్నమున నిర్గమించుటం జేసి యితండు 

శుక్రుం డనుపేర వర్తించు; సుదతి! నీకు; బ్రియ మొనర్జితి ననియె సంప్రీతితోడ. 475 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; చంద్రార్హమౌళి= చం(ద్రశేఖరుడు శివుడు; సంప్రీతితోడన్‌= మిక్కిలి ప్రీతితో; తేజస్విన్‌= 
తేజోవంతుడిగా; చేసి= ఒనర్చి; సుదతి!= పార్వతీ!; శిశ్చమునన్‌= మగగురిద్వారా; నిర్గమించుటన్‌+చేసి= బయలువెడలటం వలన; 
ఇతండు= ఈ భృగునందనుడు; శుక్రుండు+అనుపేరన్‌= శు(క్రుడనే నామంతో; వర్తించున్‌= ప్రవర్తిస్తాడు; నీకున్‌= పార్వతివగు 
నీకు; ప్రియము+జఒనర్చితిన్‌= ప్రియం చేశాను; అనియెన్‌= అని చెప్పాడు. 
తాత్పర్యం: పార్వతీదేవి అట్టా ప్రార్థించగానే శివుడు ప్రీతి పొందాడు. భార్గవుడిని తేజోవంతుడిగా చేశాడు. తరువాత 
పార్వతిని చూచి 'సుదతీ! వీడు నా శిశమునుండి బయలువెడలినాడు. కాన శుక్రుడు’ అనే పేరుతో వర్తిస్తాడు. 
నీకు ప్రియమైన కార్యం చేశా" నని చెప్పాడు. 


తే. *అనఘ! యిది భార్గవుండు శుక్రు(డైన తెజంగు | నావుడును ధర్మజుడు శాంతనవునితోడ 
“నీదు వాక్యామృతమున నా నెమ్మనంబు । తృప్తి సనదు; సద్ధర్మంబు6 దెలుపు' మనియె. 476 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఇది= ఇప్పుడు చెప్పింది; భార్గవుండు= భృగుపుత్రుడు; శుక్రుండైన తెబగు= శుక్రుడుగా 
రూపొందిన విధానం; నావుడున్‌= అని చెప్పగా; ధర్మజుండు= ధర్మపుత్రుడు; శాంతనవునితోడన్‌= భీష్ముడితో; నీదు 
వాక్య+అమృతమునన్‌= నీ వచనమనే సుధతో; నా నెమ్మనంబు= నా చిత్తము; తృప్తి చనదు= తృప్తి చెందదు; సద్దర్మంబున్‌= 
మంచిధర్మాన్ని; తెలుపుము+అనియెన్‌= తెలియజెప్పుమన్నాడు. 

తాత్పర్యం: పాపరహితు డవగు ఓ ధర్మపుత్రా! ఇప్పుడు నేను చెప్పింది భార్గవుడు శుక్రుడుగా రూపొందిన 
కథా(క్రమం అని భీష్ము డన్నాడు. అప్పుడు ధర్మసుతుడు శంతనుసుతుడైన భీష్ముడిని చూచి 'నీ వాక్యామృతం 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎంత (గ్రోలినా నామనస్సు తృప్తి పొందటం లేదు. ఇంకా నాకు మంచి మంచి ధర్మాలు బోధించు” మని 
అరించాడు. 
63. 
వ. అనవుడు నమ్మహానుభావుం డమ్మహీనాథుతో. 'బరాశర గీతా శ్రవణ ప్రవణుండ వగు'మది ధర్మప్రబోధకం 
బగునని పలికి యిట్లనియె. 477 

ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడైన భీష్ముడు; ఆ+మహీనాథుతోన్‌= ఆ రాజుతో; 
పరాశరగీతా (శ్రవణ ప్రవణుండవు= పరాశరముని చెప్పిన గీతను వినటంలో ఆసక్తుడవు; అగుము= కమ్ము; అది= ఆ (శ్రవణం; 
(లేక ఆ గీత); ధర్మప్రబోధకంబు+అగున్‌+అని= ధర్మమును చక్కగా బోధించేది అవుతుందని; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ధర్మజుడట్టా అర్థించగా మహానుభావుడైన భీష్ముడు ఆ రాజును చూచి నీవు పరాశరమహర్షి గీతను 
వినుము. అది ధర్మాన్ని చక్కగా బోధిస్తుంది" అని చెప్పి ఇట్లా పలికాడు. 

జనకునకు( బరాశరముని యుపదేశించిన ధర్మప్రకారము (సం. 12-279-3) 


సీ, జనకభూపతి యడిగినం బరాశరముని | ధర్మసంబోధనతా నిరూఢి 
నిట్లని యెటింగించె 'నిహపరసౌఖ్యముల్‌ । ధర్మకార్యములని తలంచి నరుడు 
ఫలము బీజంబునం బడయునట్టుల ధర్మ । మున సౌఖ్యసంసిద్ధి. బొందవలయు; 
సుకృత దుష్కతములు సుఖమును దుఃఖంబు( । గుడువ( జేయక నరు విడువ వధిప! 


తే వాజ శ్రనోదృష్టి కలితప్రవర్తనముల. । గాయ చేష్టితములను నన్యాయపథము( 
బొరయనీకున్న సత్సథనిరతి గలుగు | సత్యశమదమాహింసలు సత్సథములు. 478 


ప్రతిపదార్దం: జనకభూపతి= జనకభూపాలుడు; అడిగినన్‌= (ప్రశ్నించగా; పరాశరముని= పరాశరుడనే సంయమి; 
ధర్మసంబోధనతానిరూఢిన్‌= ధర్మమును చక్కగా బోధించుటంలోని నైపుణ్యంతో; ఇట్టు+అని= ఈ రీతిగా; ఎటింగించెన్‌= 
తెలియపరచాడు; అధిప!= రాజా!; ఇహపరసౌఖ్యముల్‌= ఈ లోకంలోనూ; పరలోకంలోనూ కలిగే సుఖములు; ధర్మకార్యములు= 
ధర్మం కారణంగా కలిగే కార్యాలు; అని తలంచి= అని భావించి; నరుండు= మనుజుడు; బీజంబునన్‌= విత్తనముతో; ఫలమున్‌= 
పండును; పడయునట్టుల= పొందునట్టు; ధర్మమునన్‌= ధర్మముతో; సౌఖ్యసంసిద్దిన్‌= సుఖ ప్రాప్తిని; పొందవలయున్‌= చెందవలెను; 
సుకృత దుష్కృతములు= పుణ్యపాపములు; సుఖమునున్‌= సౌఖ్యమును; దుఃఖమున్‌= క్షేశమును; కుడువన్‌+చేయక= 
అనుభవించేటట్టు చేయకుండ; నరున్‌= మనుజుడిని; విడువవు= వదలవు; వాజ శనోదృష్టి కలిత ప్రవర్తనములన్‌= మాటలు, మనస్సు, 
చూపు - వీటితో కూడిన (ప్రవృత్తులయందును; కాయచేష్టితములను= శరీరముతో చేయు పనులలోనూ; అన్యాయపథమున్‌= 
అధర్మమార్గం; పొరయనీక+ఉన్నన్‌= పొందనీయకుండా ఉన్నచో; సత్సథనిరతి= సన్మార్గంపై ఆసక్తి; కలుగున్‌= సంభవిస్తుంది; 
సత్యశమదమా హింసలు= సత్యము, అంతరింద్రియ నిగ్రహం; బాహ్యేంద్రియని[గ్రహం, అహింస- అనేవి; సత్సథములు= 
మంచిమార్లాలు. 

తాత్సర్యం: జనకుడు పరాశరమునిని సద్దర్మతత్త్యమును గురించి ప్రశ్నించాడు. ఆ ముని ధర్మప్రబోధమందలి 
నైపుణ్యంతో ఇట్లా చెప్పాడు. “రాజా! మానవుడు ఇహలోక సుఖాలూ, పరలోక సుఖాలూ ధర్మమూలకాలే అని 
భావించాలి. విత్తనంవేసి తద్ద్వారా ఫలం పొందే విధంగానే ధర్మ మాచరించి సుఖం పొందాలి. పుణ్యం సుఖాన్నీ, 
పాపం దుఃఖాన్నీ మానవుడిచేత అనుభవింపజేయకుండా వదలవు. వాక్కులోగాని, మనస్సులోగాని, చూపులోగానీ, 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 833 


శరీరంతో చేసే పనులలో గాని అన్యాయం అంటనీయకుండా ఉండగలిగితే సన్మార్గంపై ఆసక్తి కలుగుతుంది. 
సత్యం, అంతరిం(ద్రియాలను ని[గ్రహించటం, బాహ్యేంద్రియాలను ని[గ్రహించటం, హింసలేకుండా ఉండట మనేవే 
సన్మార్లా లనబడుతాయి. 
క. అనఘుం డింద్రియహయఖ్యృత | మనోరథ రథంబు నాంగు మహితజ్ఞాన 

త్వనిరూఢ రశ్మిశక్తిని । జనపాలక! దుష్పథమున. జనకుండంగన్‌. 479 
ప్రతిపదార్థం: జనపాలక!= రాజా! అనఘుండు= పాపరహితుడు; మహితజ్ఞానత్వ నిరూఢరళ్మి శక్తినిన్‌= 'శ్రేస్టజ్ఞానత్వమనే 
ప్రసిద్దమైన పగ్గాలబలంతో; ఇం[ద్రియహయభృత మనోరథరథంబున్‌= ఇం(ద్రియాలనే గుర్రాలచేత భరించబడిన కోరికలనే రథాన్ని; 
దుష్పథమునన్‌= దుర్మార్గంలో; చనకుండంగన్‌= పోకుండా ఉండేటట్లు; ఆంగున్‌= అరికట్టుతాడు. 
తాత్సర్యం: రాజా! పాపరహితుడైన మనుజుడు శ్రేష్టమైన తెలివి అనే పగ్గాలతో ఇం(ద్రియాలనే గుర్రాలతో లాగబడే 
కోరిక లనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా ని(గ్రహిస్తాడు. 
విశేషం: అలం: రూపకం. శ్రోత్రం మొదలైన ఇంద్రియాలు అనే గుర్రాలు కోరికలనే రథాన్ని లాగుతున్నాయి. జ్ఞాని అయినవాడు 
తన జ్ఞానమనే పగ్గంతో ఇంద్రియాలను అరికట్టాలి. లేకపోతే ఇంద్రియాలు విషయాసక్తితో రథాన్ని అపమార్గంలోకి ఈడ్చుకుపోతాయి. 
అట్టా జరిగితే రథం గమ్యం చేరక ప్రమాదానికి లోనవుతుంది. ఇంద్రియ నిగ్రహంతో మానవుడు అధర్మమార్గంలో (ప్రవేశించకుండా 
ఉండాలని భావం. కోరిక అనే రథం పరమాత్మవైపు పయనించాలి గాని, విషయాలవైపు పోకూడదు. కఠోపనిషత్తులో శరీరం 
రథంతోనూ, ఆత్మ రథికుడితోనూ, బుద్ది సారథితోనూ, మనస్సు పగ్గంతోనూ, ఇంద్రియాలు గుర్రాలతోనూ, విషయాలు 
అపమార్గాలతోనూ రూపించబడ్డాయి. అక్కడి రూపకాలంకార ప్రక్రియే కొంత మార్పుతో ఇక్కడ అనుసరించబడింది. 
ఆ. పడయరాని యాయు వొడలికి( గలిగిన(। బాపకృతుల దాని బదటం గలుప 

నగునె పుణ్యవిధిసమాచరణముల[ గై | సేయవలయు. గాక చెలువు మిగుల. 480 


ప్రతిపదార్థం: ఒడలికిన్‌= శరీరానికి; పడయన్‌ రాని= పొందరాని; ఆయువు= జీవితకాలము; కలిగినన్‌= లభిస్తే; దానిన్‌= దానిని; 
చెలువు= శోభ; మిగులన్‌= అతిశయించగా; పుణ్యవిధి సమాచరణములన్‌= పుణ్యకార్యముల  నాచరించుటలతో; 
కైసేయవలయున్‌+కాక!= అలంకరింపవలెనుగాక!; పాపకృతులన్‌= పాపకార్యాలతో; పదటన్‌+కలుపన్‌+అగునె?= బూడిదలో 
కలపటం యుక్తమా? 
తాత్సర్యం: శరీరానికి దుర్లభమైన ఆయువు దొరికినప్పుడు దానిని పాపపు పనులతో బూడిదపాలు చేయటం 
తగునా? అట్టా కాక శోభ అతిశయించేటట్లు ఆ శరీరాన్ని పుణ్యకార్యాలు చేయటంతో అలంకరించటం తగును. 
పవిత్రకార్యాలతో శరీరం శోభావహమవుతుంది. పాపకార్యాలతో చివరకు దానిని బూడిదపాలు చేయటం తగదని 
తాత్సర్యం. 
క. దురితంబులు దొడరు నహిత | కరణంబున మేలు వడయయగా( గోరుట భూ 

వర! దుస్సలిలస్నానా । దరము తెటి(గు సూవె యెవ్విధంబునందలంపన్‌. 481 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; దురితంబులు= పాపాలు; తొడరు= విజృంభించునట్టి; అహితకరణంబునన్‌= హితములుగాని 
కార్యములు చేయటంవలన; మేలు= (శ్రేయస్సును; పడయన్‌+కాన్‌+కోరుట= పొందాలని అభిలషించటం; ఏ+విధంబునన్‌= ఏ 
రీతిగా; తల(న్‌= ఆలోచించినా; దుస్సలిలస్నాన+ఆదరము తెజంగు= చెడునీటిలో స్నానము చేయుటయందలి ప్రీతివంటిది; 
చూవె= చూడుమా! 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రాజా! పాపకారణమైన దుష్టకార్యాలు చేసి శ్రేయస్సు పొందాలని కోరటం ఏ విధంగా ఆలోచించినా 
మురికినీటిలో స్నానం చేయటం వంటిదే. శుభ్రమైన నీటిలోనే స్నానం చేయాలి. అట్లాకాక మురికినీటిలో స్నానం 
చేస్తే శుభ్రత కలగదు. (అట్లాగే శ్రేయస్సు కోరేవాడు పుణ్యం కల్గించే పనులు చేయాలి కాని పాపం కలిగించే 
పనులు చేస్తే మేలు కలగదని తాత్పర్యం). 


నిశేషం: అలంకారం: ఉపమ. 


క. సమదర్శియై యఖిల భూ । తములను దనయట్ల కాంగందలంచుచు నెవ్వం 
డమలన్యాయపరుండగు । నమరు లతని వందనీయు. డండ్రు నరేంద్రా! 482 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= రాజా!; ఎవ్వండు= ఎవడు; సమదర్శ్భి+ఐ= సమానమైన దృష్టికల వాడై; అఖిలభూతములనున్‌= 
సర్వప్రాణులను; తన యట్ల్ట కాంగన్‌= తనవంటివే అయినట్టుగా; తలంయచున్‌= భావిస్తూ; అమలన్యాయపరుండు+అగున్‌= 
నిర్మలమైన న్యాయమునందు నిరతుడవుతాడో; అతనిన్‌= అట్టివాడిని; అమరులు= దేవతలు; వందనీయుండు= నమస్కరించదగినవాడు; 
అండ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! ఎవడు సమదృష్టి కలిగి సమస్త (ప్రాణికోటినీ తనవంటిదే అని భావిస్తూ నిర్మలమైన న్యాయాన్ని 
పాటిస్తాడో, అతడిని దేవతలు నమస్కరణీయుడు అని చెబుతారు. 


క ధన మించుకేని ధర్మం । బున బడసినయట్టి దైన భూవర! పాత్రం 
బున నిడిన నది మహాఫల । జనకంబగు నండ్రు వేదసంవేదిజనుల్‌. 483 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! వేదసంవేదిజనుల్‌= వేదాలు చక్కగా ఎరిగినవారు; ధనము= అర్థం; ఇంచుక+ఏనిన్‌= 
కొద్దిపాటిదైనా; ధర్మంబునన్‌= ధర్మమార్గంతో; పడసిన అట్టిది+ఐనన్‌= ఆర్డించినట్టిదైతే; పాత్రంబునన్‌= తగినవాడియందు; 
ఇడినన్‌= ఉంచితే; అది= ఆ ధనం; మహాఫలజనకంబు= గొప్ప ఫలాన్ని కలిగించేది; అగున్‌+అండ్రు= అవుతుందని అంటారు. 


తాత్పర్యం: రాజా! వేదాలను చక్కగా గ్రహించినవారు ధనం కొద్దిగానైనా ధర్మంగా ఆర్జించబడి ఉండి, దానిని 
తగినవారికి దానం చేస్తే అది గొప్ప ఫలం కలిగిస్తుందంటారు. 


తే. మునుల బుణ మధ్యయనమున, ననిమిషుల బు । ణంబు క్రతువున; నతిథిబుణంబు పూజ 
దీర్చునది శ్రాద్దమున( బితృదేవతల బు । ణంబు, నరుల బుణము రంజన వ్రతమున. 484 


ప్రతిపదార్దం: అధ్యయనమునన్‌= వేదాధ్యయనంతో; మునుల బుణమున్‌= బుషిబుణాన్నీ; 'క్రతువునన్‌= యజ్ఞంతో; 
అనిమిషుల బుణంబున్‌= దేవతల బుణాన్నీ; పూజన్‌= సమ్మానసత్కారాదులతో; అతిథిబుణంబున్‌= అతిథులై వచ్చినవారి 
బుణాన్నీ; శ్రాద్దమునన్‌= పితృకర్మతో; పితృదేవతల బుణంబున్‌= పితరుల బుణాన్నీ; రంజనవ్రతమునన్‌= రంజింపజేయటం 
అనే వ్రతంతో; నరుల బుణమున్‌= (ప్రజల బుణాన్నీ; తీర్చునది= తీర్చుకోవాలి. 


తాత్పర్యం: వేదాలు చదవటంతో బుషిబుణాన్నీ, యజ్ఞాలు చేయటంతో దేవతల బుణాన్నీ, పూజాది 
సత్కారాలతో అతిథి బుణాన్నీ, పితృకర్మతో పితరుల బుణాన్నీ, చక్కని పాలనతో రంజింపజేయటం ద్వారా 
ప్రజల బుణాన్నీ తీర్చుకోవాలి. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 835 


క నారద పర్వత దేవల । భారద్వాజాదు లైన పరమమునులు ధ 
ర్మారంభంబున( బడసిరి | గారవ మట్లగుట ధర్మకరణము వలయున్‌. 485 


ప్రతిపదార్థం: నారద పర్వత దేవల భారద్వాజాదులు+ఐన= నారదుడు, పర్వతుడు, దేవలుడు, భారద్వాజుడు మొదలైన; 
పరమమనులు= శ్రేష్టమునులు; ధర్మ+ఆరంభంబునన్‌= ధర్మకార్యారంభంతో; గారవమున్‌= గౌరవమును; పడసిరి= పొందారు; 
అట్టు+అగుటన్‌= అట్టా కావటం వలన; ధర్మకరణము= ధర్మంయొక్క ఆచరణ; వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: నారదుడు, పర్వతుడు, దేవలుడు, భారద్వాజుడు మొదలైన మహామునీం[ద్రులు పూర్వం ధర్మకార్యాలు 
చేసి గౌరవానికి పాత్రులయ్యారు. అందువలన ధర్మకార్యాలు తప్పక చేయాలి. 


క. విను మర్షుడగు ననర్హుం । డనఘా! విష్ణుస్తుతిక్రియం దపమున ద 
ర్మనిరూఢి నివి మనంబున । ఘన పరిబోధంబు( గూర్చు గావున నధిపా! 486 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అధిపా!= రాజా!; వినుము= ఆలకించుము; అనర్హుండు= అయోగ్యుడైన జనుడు; 
విష్ణుస్తుతి క్రియన్‌= విష్ణుదేవుడి స్తోత్రం చేయటమనే కర్మచేతను; తపమునన్‌= తపస్సుచేతను; ధర్మనిరూఢిన్‌= ధర్మప్రసిద్ది చేతను; 
ఇవి= విష్ణుస్తుతి మొదలైనవి; మనంబునన్‌= చిత్తమునందు; ఘన పరిబోధంబున్‌= గొప్ప జ్ఞానమును; కూర్చున్‌+కావునన్‌= 
కలిగిస్తాయి కాబట్టి; అర్హు (డు+అగున్‌= యోగ్యుడవుతాడు. 


తాత్సర్యం: రాజా! విష్ణుస్తోత్రం, తపస్సు, ధర్మాచరణం అనేవి మనస్సులో గొప్ప జ్ఞానం కలిగిస్తాయి. అందువలన 
అయోగ్యుడైనవాడు స్తోత్రం, తపస్సు, ధర్మం ఆచరిస్తే యోగ్యుడుగా రూపొందుతాడు. 


ఆ. ఆహితాగ్ని( బుణ్యుం డను శ్రుతి జననియు । జనకుండును గురుండు సద్గతియును, 
దేజమును బలంబు ధృతియును బుద్దియు । నగ్ని యగుట జేసి యమలచరిత. 487 


ప్రతిపదార్థం: అమలచరిత!= నిర్మలచరిత్రం కల ఓ జనకమహారాజా!; జననియున్‌= తల్లియును; జనకు(డునున్‌= తండ్రియును; 
గురుండున్‌= ఆచార్యుడును; సద్గతియునున్‌= మంచి గతియును; తేజమునున్‌= తేజస్సున్ను; బలంబున్‌= బలమున్ను; 
ధృతియునున్‌= ధైర్యమున్ను; బుద్దియున్‌= మతియున్ను; అగ్ని అగుటన్‌+చేసి= అగ్నియే కావటం వలన; (శ్రుతి= వేదం; 
ఆహితాగ్నిన్‌= అగ్నిహోత్రమునుంచుకొని ఉన్నవాడిని; పుణ్యుండు+అనున్‌= పుణ్యాత్ముడని అంటున్నది. 


తాత్పర్యం: నిర్మలచరిత్రుడవైన ఓ జనకమహారాజా! తల్లి తండ్రి, గురువు, మంచిగతి, తేజస్సు, బలం, ధృతి, 
బుద్ది - ఇవన్నీ అగ్నియే. అందువల్లనే వేదం అగ్నిహోత్రము నుంచుకొన్నవాడు పుణ్యాత్ముడు అని చెప్పింది. 


తే.  సుజనసంగతి కర్తవ్య కుజనుండైన । దాన నిర్మలు6. డయ్యెడు€ గాన వినుము 
శూద్రజాతి భూదేవ శుశ్రూషంగాదె |; యిహము( బరమును6 బడయుట మహితవృత్తి, 488 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్షించుము; కుజను(డు+ఐనన్‌= దుర్దనుడైనప్పటికీ; దానన్‌= ఆ సజ్జన సాంగత్యంచేత; నిర్మలుండు= 
పవిత్రుడు; అయ్యెడున్‌+కానన్‌= బౌతాడుకాబట్టి; సుజనసంగతి= సజ్జనులతోడి పొత్తు; కర్తవ్య= చేయదగినది; శూద్రజాతి= 
శూద్రవర్లము; భూదేవ శుశ్రూషన్‌+కాదె= భూసురుల సేవచేతకదా; మహితవృత్తిన్‌= పూజితమైన వర్తనంతో; ఇహమున్‌= ఈ 
లోకమును; పరమునున్‌= పరలోకమును; పడయుట= పొందటం. 


836 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! విను. ఎంతటి దుర్ణనుడైనా సజ్జనసాంగత్యంతో పవి(త్రు డవుతాడు. అందువలన సజ్జనసాంగత్యం 
అవశ్యం చేయదగింది. శూద్రకులం భూసురకులాన్ని సేవించి వారి సాంగత్యంతో గదా ఇహపరలోక సుఖాలను 
పొందుతున్నది! 


క. అనఘా! మర్మ్యుల జీవన । మనిత్యమని యెటి(గి సుఖమునప్పుడు దుఃఖం 

బున యపుడు ధర్మ మేమటి । కునికియ యెజ్ల్ఞాతికైన నుర వూహింపన్‌. 489 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితా!; ఊహింపన్‌= ఆలోచించగా; మర్ష్యుల జీవనము= మానవుల (బ్రదుకు; అనిత్యము+అని= 
అశాశ్వతమని; ఎటింగి= తెలిసికొని; సుఖమునప్పుడున్‌= సుఖసమయంలోగానీ; దుఃఖంబున+అపుడున్‌= దుఃఖసమయంలో గానీ; 
ధర్మము+అ= ధర్మమును; ఏమణక+ఉనికి= ఏమరిల్లక ఉండటమే; ఏ+జాతికిన్‌+ఐనన్‌= ఏ జాతిలో పుట్టినవాడికైనా; ఉరవు= ఉచితం. 
తాత్పర్యం: పాపరహితుడా! మానవజీవితం శాశ్వతం కాదని తెలిసికొని సుఖకాలంలో గానీ, దుఃఖకాలంలో కానీ 
ధర్మంపట్ట ఏమరుపాటు లేకుండా ఉండటమే ఏ జాతివారైనా పాటించవలసిన ఉచిత పద్దతి. 


తే. పాప మించుక దొడరిన పనియు నెట్టి; ఫలము గలిగిన వల దల్ప ఫల విధాయి 
యైన పుణ్యమిశ్రితకార్య మాచరించు । నది; శివంబగు దాన నిహమ్మ్ము. బరము. 490 

ప్రతిపదార్థం: ఇంచుక= కొంచెం; పాపము= కిల్చిషం; తొడరిన= కలిగిన; పనియున్‌= కార్యమును; ఎట్టిఫలముగల్లినన్‌= ఎట్లాంటి 
ప్రయోజనం సిద్దించినా; వలదు= చేయవద్దు; అల్పఫలవిధాయి= కొంచెం ప్రయోజనం కలిగించేది; ఐన= అయినట్టి; 
పుణ్యమి శ్రితకార్యమున్‌= పుణ్యంతో కూడిన పనిని; ఆచరించునది= చేయునది; దానన్‌= దానిచేత; ఇహము శన్‌= ఈ లోకమును; 
పరమున్‌= పరలోకమును; శివంబు+అగున్‌= శుభప్రద మవుతుంది. 

తాత్పర్యం: ఎంత ఫలం దానివలన కలుగుతున్నా ఆ పని కొంచెం పాపంతో కూడి ఉంటే, చేయవద్దు. ఫలం 
కొంచెమే అయినా పుణ్యంతో కూడిన పని తప్పక చేయాలి. దానివలన ఇహపరలోకాలలో శుభం కలుగుతుంది. 


తే. యజ్ఞపరుండు రక్షకుండు నుపార్టకుండు । విప్రశుశ్రూషకు(డు గాని విప్రరాజ 
వైశ్యశూద్రులు దక్కటివాని నెట్టి । ధర్మముల. జేసిరేని నధర్మపరుల. 491 


ప్రతిపదార్థం: యజ్ఞపరు(డు= యజ్ఞంచేయడంలో ఆసక్తి కలవాడు; రక్షకుండు= రాజ్యరక్షణ ఒనరించేవాడు; ఉపార్జకుండు= 
ధనం సంపాదించేవాడు; విప్రశుశూషకుండు= (బ్రాహ్మణసేవకుడు; కాని= కానట్టి; విప్రరాజ వైశ్యశూ[ద్రులు= బ్రాహ్మణక్షత్రియవైశ్య 
శూద్రులు; తక్కటివానిన్‌= పై జెప్పినవాడికంటె అన్యములైన; ఎట్టిధర్మములన్‌= ఎట్టి ధర్మకార్యాలను; చేసిరేనిన్‌= చేసినప్పటికీ; 
అధర్మపరులు+అ= ధర్మపరులు కానివారే. 

తాత్పర్యం: యజ్ఞంచేయని విప్రుడు, రక్షణ చేయని క్షత్రియుడు, తన వృత్తిలో ధనమార్జించని వైశ్యుడు, బ్రాహ్మణ 
సేవ చేయని శూద్రుడు - వీరు తదితరమైన ఎట్టి ధర్మకార్యాలు చేసినా, అధర్మపరులే కాని ధర్మపరులు కారు. 


ఆ. ధర్మలబ్దమైన ధనము పాతికయేని | బహుళఫలము నిచ్చు; బాపవృత్తు 
పార్టితంబు కోటియైన నిష్పలమండ్రు । దానశాస్త్ర విదులు మానవేంద్ర! 492 


ప్రతిపదార్థం: మానవ+ఇందద్ర!= రాజా!; దానశాస్త్రవిదులు= దానశాస్త్రం తెలిసినవారు; ధర్మలబ్దము+ఐన= ధర్మకార్యాలు 
చేయటంతో దొరకిన; ధనము= అర్థం; పాతికఏనిన్‌= నాలుగవవంతైనా(కొంచెమైనా); బహుళఫలమున్‌+ఇచ్చున్‌= ఎక్కువ ఫలాన్ని 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 837 


ప్రసాదిస్తుంది; పాపవృత్తి+ఉపార్టితంబు= పాపపు పనిచేత సంపాదించబడినదైన ధనం; కోటి ఐనన్‌= కోటిసంఖ్యగలదైనా 
(అత్యధికమైనను); నిష్పలము+అం|డ్రు= ప్రయోజనం లేనిదని చెప్పుతారు. 
తాత్పర్యం: రాజా! దానశాస్త్రం పరిశోధించిన విద్వాంసులు ధర్మపద్దతిలో ఆర్జించిన ధనం కొద్దిపాటిదైనా 
బహుప్రయోజనకారి అనీ, అధర్మపద్దతిలో ఆర్జించిన విత్తం కోటి అయినా (అత్యధికమైనా) నిష్ప్రయోజనమనీ 
చెప్పుతారు. 
క నృపధర్మ వైశ్యధర్మము । లపాపకర్మములు జీవనాభావము పా 

లుపడిన బ్రాహ్మణునకు నర । కపాతమగు శూద్రకర్మ కర్భత్వమునన్‌. 493 


ప్రతిపదార్థం: జీవనాభావము= జీవించటానికి లేమి అనగా పేదరికంయొక్క; పాలుపడిన= వశమైన; బ్రాహ్మణునకున్‌= విప్రుడికి; 
నృపధర్మవైశ్య ధర్మములు= రాజవృత్తి, వైశ్యవృత్తి అనే రెండు వృత్తులును; అపాపకర్మములు= పాపంలేని పనులు; శూద్రకర్మ 
కర్భత్వమునన్‌= శూద్రుడి పనికి పూనుకొనటంచేత; నరకపాతము+అగున్‌= నరకంలో పడటం సంభవిస్తుంది. 
తాత్సర్యం: ఒకవేళ బ్రాహ్మణుడు జీవించటానికి లేక పేదరికం పాలు పడితే రాజులకు, వైశ్యులకు విధించబడిన 
వృత్తి నాశ్రయించి జీవించవచ్చును. దానివలన పాపమంటదు. కాని, అట్టి విప్రుడు శూ(ద్రవృత్తి అయిన సేవాభావాన్ని 
అంగీకరిస్తే నరకంలో పడిపోతాడు. 


క,  రాజునకును ధర్మము శ । స్తాజీవిక యొకండ; వైశ్యు( డాపద యైనన్‌ 
రాజవర! మధువు మాంసము. । దా€ జట్టి యిడంగ. బొందు దౌర్గత్యంబున్‌. 494 


ప్రతిపదార్థం: రాజవర!= నృపవర్యా!; రాజునకునున్‌= నృపుడికి; శృస్రాబీవిక+ఒక(డు+అ= శస్త్రమును చేపట్టి జీవించుటొక్కటే; 
ధర్మము= కర్తవ్యధర్మమై ఉన్నది; వైశ్యుడు= తృతీయవర్షంవాడు; ఆపద ఐనన్‌= కష్టం సంభవించినపుడు; తాన్‌= తాను; 
మధువున్‌= కల్లును; మాంసమున్‌= మాంసాన్ని; చట్టిన్‌= పాత్రలో; ఇడంగన్‌= పెట్టినచో; దౌర్గత్యంబున్‌= దుర్గతిని; పొందున్‌= 
పొందుతాడు. 

తాత్సర్యం: రాజ[శ్రేష్టా! శస్త్రము నాశ్రయించిన జీవిక ఒకటే క్షత్రియుడికి ధర్మం. వైశ్యుడు తనకు కష్టం వచ్చినప్పుడు 
తన ధర్మం వదలి మధుమాంససేవనం చేస్తే దుర్గతి పాలవుతాడు. 


క, జనవర! కృషి. బశుపాలన । మున నేనియు బ్రదుకు ధర్మముగ నార్యులు శూ 
ద్రునకు విధింతురు జీవన । వినాశమున వాన వృత్తి వినిహత గామిన్‌. 495 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; శూద్రునకున్‌= నాలుగవవర్లం వానికి; ఆర్యులు= పెద్దలు; జీవనవినాశమునన్‌= (బ్రదుకుతెరువు 
నశించునపుడు; వానన్‌= కృషి మొదలగు వాటిచేత; వృత్తి= తన వర్తనం; వినిహత+కామిన్‌= చెడిపోదు కాబట్టి; కృషిన్‌= వ్యవసాయం 
చేతను; పశుపాలనమునన్‌+ఏనియున్‌= పశురక్షచేతనైనను; బ్రదుకు= జీవనం; ధర్మముగన్‌= చేయదగిన ధర్మంగా; విధింతురు= 
నియమిస్తారు. 


తాత్సర్యం: రాజా! శూద్రుడు (బ్రదుకుతెరువు నశించినప్పుడు వ్యవసాయం చేసి, పశువులను పాలించి 


జీవించవచ్చును. అది ధర్మమని పెద్దలు చెప్పుతారు. దానివలన ఆ స్థితిలో శూ[ద్రవృత్తికి చేటు లేదు కాబట్టి 
వా రట్లా నియమం చేశారు. 


838 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూ 


విను తొల్లి ధర్మవర్తనము లసహ్యంబు । లైన దానవులు మహాగ్రహమున 
నరులయం దెలసిన నరవర! వారలు । దర్వరోషముల నధర్మవృత్తి( 

దగిలినం గల(గె వేదములును గ్రతువులు । సురలు విషణ్ఞలై పురహరునకు 
నంతయు నెటి(గింప, నతడు త్రిశూలంబు౯। బనుప దైత్యావిష్టభావ మడంచె; 


తే. నది మహామునుల్‌ మృడుని( బ్రజాభిరక్ష । ణమునకై నిల్ప శ్రుతులు జన్నములు. దొంటి 
చందమున జెల్లె నమరులు సంతసింప । ననఘ! నీవును. బాలింపు మట్ల ప్రజల.” 496 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; విను= ఆలకించుము; తొల్లి= పూర్వం; ధర్మవర్తనములు= ధర్మాచరణములు; అసహ్యములు+ఐనన్‌= 
సహించరానివి కాగా; దానవులు= రక్కసులు; మహా+ఆ(గ్రహమునన్‌= పెద్దకోపావేశంతో; నరులఅందున్‌= మానవులందు; 
ఎలసినన్‌= ప్రవేశించగా; వారలు= ఆ మనుష్యులు; దర్చరోషములన్‌= గర్వంతోనూ, రోషంతోనూ; అధర్మవృత్తిన్‌= ధర్మ విరుద్దమైన 
వర్తనాన్ని; తగిలినన్‌= ఆశ్రయించగా; వేదములును= (శ్రుతులును; క్రతువులు= యజ్ఞాలు; కలగాన్‌= కలతపొందాయి; సురలు= 
దేవతలు; విషణులు+ఐ= దుఃఖం పొందినవారై; అంతయున్‌= జరిగిన వృత్తాంతం అంతటినీ; పురహరునకున్‌= శివుడికి; 
ఎటిగింపన్‌= తెలుపగా; అతండు= ఆ శివుడు; త్రిశూలంబున్‌= (త్రిశూలమనే ఆయుధాన్ని; పనుపన్‌= పంపగా; అది= ఆ త్రిశూలం; 
దైత్యావిష్టభావమున్‌= రాక్షసులచేత ఆవేశింపబడిన భావాన్ని; అడంచెన్‌= సంహరించింది; మహామునుల్‌= గొప్పమునులు; 
మృడునిన్‌= శివుడిని; ప్రజాభిరక్షణమునకై= జనులను కాపాడటంకొరకై; నిల్పన్‌= నిలుపగా; అమరులు= దేవతలు; సంతసింపన్‌= 
ముదమొందగా; (శ్రుతులు= వేదాలు; జన్నములు= యజ్ఞాలు; తొంటిచందమునన్‌= మునుపటివలె; చెల్లెన్‌= కొనసాగాయి; 
అనఘ != పాపరహితుడవైన ఓ జనకమహారాజా!; నీవునున్‌= నీవుకూడ; అట్ల= అదే విధంగా; ప్రజలన్‌= జనులను; పాలింపుము= 
రక్షింపుము. 


తాత్సర్యం: రాజా! వినుము. పూర్వం రాక్షసులు ధర్మకార్యాలు తమకు సహింపరానివయ్యేసరికి పెద్ద ఆ(గ్రహం 
పూని మానవులలో (ప్రవేశించారు. ఆ మానవులు అందువలన గర్వరోషాలు పూని అధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు. 
అప్పుడు వేదాలు, యజ్ఞాలు కలతజెందాయి. దేవతలు విషాద(గ్రస్తులై ఈ వృత్తాంతమంతా శివుడికి తెలియజేశారు. 
శివుడు త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ (త్రిశూలం మానవులలోని రాక్షసావేశాన్ని నశింపజేసింది. అప్పుడు మహర్షులు 
శివుడిని ప్రజారక్షకుడిగా నిలిపారు. అంతట వేదాలు, యజ్ఞాలు పూర్వంవలెనే కొనసాగాయి. దేవతలు అందుకు 
సంతోషించారు. పాపరహితుడా! నీవు కూడా అట్లాగే ప్రజలను పాలించుము”. 


క. అని చెప్పి తపము పెంపును । వినిపించుట కిట్టు లనియె విద్యాధరస 
న్ముని దేవతాగణంబులు । వినుత తపంబునన మహిత విభవము. బొందెన్‌. 497 


ప్రతిపదార్జం: అని చెప్పి= అని వచించి; తపము పెంపునున్‌= తపస్సుయొక్క మహిమను; వినిపించుటకున్‌= వినిపింపజేయటానికై; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; విద్యాధర= విద్యాధరులు; సన్మునిదేవతా గణంబులు= (శ్రేష్టులైన మునులు, దేవతలయొక్క 
సమూహాలు; వినుతతపంబునన్‌= (ప్రశస్తమైన తపస్సుతోనే; మహితవిభవమున్‌= పూజ్యమైన వైభవాన్ని; పొందెన్‌= చెందాయి. 


తాత్సర్యం: పరాశరముని ఇట్లా చెప్పి తపోమహిమను జనకుడికి వినిపించాలనుకొని మళ్ళీ ఇట్లా అన్నాడు: 
'విద్యాధరులు, ఉత్తమమునులు, దేవతలయొక్క బృందాలు పూర్వం గణుతించదగిన తపస్సు చేయటంవలననే 
శ్రేష్టమైన వైభవమును పొందారు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 839 


చ.  కమలభవుండు దా దపము కల్మిన కాదె సృజించె నెల్ల లో 
కములను; నాదిరాజు లధికంబగు పెంపు వహించుటెల్ల ను 
త్తమ తప మాచరించుటన; తద్దయు సౌఖ్యకరంబులైన భో 
జ్యములును గంధమాల్యములు శయ్యలు భవ్యతపఃప్రభూతముల్‌. 498 


ప్రతిపదార్థం: కమలభవుండు= (బ్రహ్మ; తాన్‌= తాను; ఎల్లలోకములనున్‌= సమస్తమైన లోకాలనూ; తపము కల్మినకాదె= తపస్సు 
కలిగిఉండటం వలననేకదా!; సృబించెన్‌= సృష్టించాడు; ఆదిరాజులు= మొదటిభూపాలకులు; అధికంబు+అగు= దొడ్డదైన; 
పెంపున్‌= గొప్పతనాన్ని; వహించుట+ఎల్లన్‌= కల్గి ఉండటమంతా; ఉత్తమతపమున్‌= శ్రేష్టమైన తపస్సును; ఆచరించుటన్‌= 
చేయటంవలననే; తద్దయున్‌= అత్యధికంగా; సౌఖ్యకరంబులు+ఐన= సుఖం కలిగించేవి అగు; భోజ్యములునున్‌= భుజించదగిన 
పదార్థాలును; గంధమాల్యములు= సుగంధద్రవ్యాలు, మాలికలు; శయ్యలు= పాన్సులు; భవ్యతపఃప్రభూతముల్‌= శ్రేష్టమైన 
తపస్సునుండి కలిగినవే. 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు తాను తపస్సు చేయటం వలననే సమస్త లోకాలనూ సృష్టించాడు. ఆదికాలానికి చెందిన 
రాజులు గొప్ప ప్రభావం కలిగి ఉండటంకూడా శ్రేష్టమైన తపస్సు చేయటం వలననే. పెద్దగా మనకు సుఖం కలిగించే 
ఆహారపదార్థాలు, గంధం, పూలమాలలు, పడుకలు - ఇవన్నీ గొప్ప తపస్సుకు ఫలంగా మనకు కలిగినవే. 


తే. దారధనమిత్ర పుత్రకాద్యంబు లగు ప । దార్భముల సంగమున( జిత్త మలంత. బొంది 
విసివినప్పుడు నిర్మల విపుల తపము । గారణంబగు నుపశాంతి కలిమి కనఘ! 499 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; చిత్తము= మనస్సు; దారధనమి(త్ర పుత్రక+ ఆద్యంబులు+అగు= భార్య, ధనం, మిత్రులు, 
పుత్రులు మొదలైనట్టి; పదార్థముల సంగమునన్‌= వస్తువుల కలయికతో; అల(తన్‌= అలసటను; పొంది= చెంది; విసివినప్పుడు= 
విసుగు పొందిన సమయంలో; ఉపశాంతి కలిమికిన్‌= (ప్రశాంతి కలిగిఉండటానికి; నిర్మలవిపులతపము= విమలమూ, దీర్ణమూ 
అయిన తపస్సు; కారణంబు+అగున్‌= హేతు వవుతుంది. 


తాత్సర్యం: కల్మషంలేని ఓ రాజా! భార్య, విత్తం, మిత్రులు, పుత్రులు మొదలైన వారి పొత్తుతో మనస్సు విసిగి 
వేసారినప్పుడు దానికి ఉపశమనం కావాలంటే అది నిర్మలమూ, తీవ్రమూ అయిన తపస్సు నుండి మాత్రమేసిద్దిస్తుంది. 
క. విను! లోభము సంతోషం । బును దుఃఖసుఖ ప్రదములు పురుషున కవి సం 

జనితములగుట తపము లే । కునికిని గలుగుటను జూవె యుర్వీనాథా! 500 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= భూనాథా!; విను= ఆలకించుము; పురుషునకున్‌= మనుజుడికి; లోభమున్‌= పిసినితనమును; 
సంతోషంబును= హర్షమున్నూ; దుఃఖసుఖ(ప్రదములు= దుఃఖాన్నీ, సుఖాన్నీ కలిగించేవి; అవి= ఆ లోభసంతోషాలు; సంజనితములు+ 
అగుట= కలగటం; తపములేక+ఉనికినిన్‌= తపస్సు లేకుండుటను; కలుగుటను జూవె= వలననే సుమా! 
తాత్సర్యం: రాజా! ఇంకా చెప్పుతాను వినుము. మానవుడికి లోభం దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతోషం సుఖాన్ని 
కలిగిస్తుంది. లోభమూ, సంతోషమూ తపస్సు లేకపోవటంవలననే సంభవిస్తాయి. పరిశీలించి చూడుము. 
తే. అనఘ! సుఖదుఃఖములు వచ్చినపుడు మద వి । షాదములు లేక సంప్రాప్తసముపభోగ 

రతు(డు నప్రాప్యవాంఛా నిరాసకుండు । నగుట సారతపోరూప మండ్రు బుధులు. 501 


840 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బుధులు= పండితులు; సుఖదుఃఖములు= హర్షవిషాదాలు; వచ్చినపుడు= సంభవించిన 
సమయంలో; మదవిషాదములు లేక= పొంగటం, (క్రుంగటం లేకుండా; సంప్రాప్త సముపభోగరతు(డున్‌= లభించిన భోగాలలో 
ఆసక్తి కలవాడును; అప్రాప్యవాంఛా నిరాసకుండున్‌= లభ్యంకాని కోరికలను త్యజించేవాడును; అగుట= కావటం; సారతపో 
రూపము+అం|డ్రు= శ్రేష్రపస్సుయొక్క రూపు అని పలుకుతారు. 
తాత్సర్యం: కిల్చిషరహితుడవైన ఓ రాజా! సుఖం వచ్చినపుడు పొంగిపోక, దుఃఖం వచ్చినపుడు 'క్రుంగిపోక, తాముగా 
వచ్చి చేరిన భోగా లనుభవిస్తూ, లభించనివాటికి సంబంధించిన కోరికలను దూరం చేసికొనటమే శ్రేష్టమైన 
తపస్సుయొక్క లక్షణమని పండితులు చెప్పుతారు. 
క. వరధర్మము నర్భంబును | సరసంబగు విషయ సుఖము సద్దతియు. దపః 

పరిపాకమునన కలుగున్‌ । నరునకు. దత్త ద్విధాత్త నైపుణు€ డైనన్‌.” 502 


ప్రతిపదార్థం: నరునకున్‌= మనుజుడికి; తత్తద్విధా+ఆత్తనైపుణుండు+ఐనన్‌= ఆయా విధాలలో పొందబడిన నేర్పు గలవాడైతే; 
వరధర్మమున్‌= (శ్రేష్టమైన ధర్మమూ; అర్థంబునున్‌= విత్తమూ; సరసంబు+అగు= రసవంతమైన; విషయసుఖమున్‌= శబ్బాది 
విషయాలవలన కలిగే కామ సౌఖ్యమూ; సద్గతియున్‌= ఉత్తమగతియూ; తపఃపరిపాకమునన్‌+అ= తపస్సు పండటం చేతనే; 
కలుగున్‌= సంభవిస్తాయి. 


తాత్సర్యం: మానవుడు ఆయా విధానాలలో నేర్పు సంపాదిస్తే తపస్సు పక్వదశకు వచ్చినప్పుడే ధర్మం, అర్థం, 
విషయసుఖంతో కూడిన కామం, ఉత్తమగతి అయిన మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి”. 


వ. అనిన విని జనకుండు వర్ణంబుల యుత్మర్ష్నాపకర్షత్వంబులకు మూలం బెయ్యది దానిని, దాన పుత్రుండై 
జన్మించునం; డద్రదియు విసంశయం బగుట నెటింగింపవే యనుటయుం బరాశరుం డతని కిట్లనియె.503 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; జనకుండు= జనకభూపాలుడు; వర్షంబుల= బ్రాహ్మణాదిజాతులయొక్క; 
ఉత్కర్షఅపకర్షత్రంబులకున్‌= ఎక్కువ - తక్కువతనాలకు; మూలంబు= కారణం; ఏ+అది?= ఏది?; దానిని= ఆ విషయాన్ని; 
తాన్‌+అ= తానే; పుత్రుండు+ఐ= కుమారుడై; జన్మించున్‌= పుట్టుతాడు; అండ్రు= అని అంటారు; అదియున్‌= ఆ విషయమును; 
విసంశయంబు+అగుట= సందేహం తొలగునట్టుగా; ఎజింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడిగేసరికి; పరాశరుండు= 
పరాశరముని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: పరాశరుడట్లా చెప్పగా విని జనకమహారాజు బ్రాహ్మణక్షత్రియాదులైన వర్ణాలకు గొప్పతనం, 
తక్కువతనం కలగటానికి కారణ మేమి? ఆ విషయాన్నీ, తానే కుమారుడై జన్మిస్తాడని అంటారు. ఆ సంగతినీ 
సందేహం తీరేటట్టు నాకు తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పుడు పరాశరముని జనకమహారాజుతో ఇట్టా 
చెప్పాడు: 
తే. _“పద్మభవముఖ బాహూరుపాదసంభ । వములు గాన భూసురరాజవైశ్యశూద్ర 

భావములు తారతమ్య సంప్రాప్తి నొందె । జనన దేశగుణంబుల మనుజనాథ! 504 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; భూసురరాజ వైశ్యశూ(ద్రభావములు= (బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, వైశ్యత్వం, శూద్రత్వం 
అనేవి; పద్మభవముఖ బాహు+ఊరు పాదసంభవములు కానన్‌= (బ్రహ్మయొక్క వదనం, బాహువులు, తొడలు, కాళ్ళు - ఉత్పత్తి 


స్థానాలుగా కలవి కావున; జనన దేశగుణంబులన్‌= పుట్టినచోట్ల యొక్క గుణాలనుబట్టి; తారతమ్య సం ప్రాప్తిన్‌= తరతమ 
భావంయొక్క ప్రాప్తిని; ఒందెన్‌= పొందాయి. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 841 


తాత్పర్యం: రాజా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు (క్రమంగా బ్రహ్మదేవుడియొక్క ముఖం, 
బాహువులు, తొడలు, పాదాలు అనే చోట్లనుండి పుట్టారు. పుట్టినచోటుయొక్క భేదాలను బట్టి (బ్రాహ్మణాది 
వర్ణాలు ఉత్కర్షభావాన్నీ, అపకర్షభావాన్నీ పొందాయి. 
విశేషం: బ్రాహ్మణాది వర్ణాలపుట్టుక పురుషసూక్తం ఆధారంగా ఇక్కడ వర్ణించబడింది. పురుషసూక్తానికి వివరణ ఇచ్చేవారు 
పలురకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమాజస్వరూపాన్ని విరాట్పురుషుడి స్వరూపంతో పోల్చటం జరిగిందే కాని మానవుల 
పుట్టుకలో స్థానభేదాలున్నాయని చెప్పటం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ పుట్టినచోటే భేదాలకు 
కారణమని స్పష్టంగా పేర్కొనటం గమనార్హం. పుట్టుకతోనే మానవులలో ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా భావించటమనేది 
భారతకాలం నుండీ వస్తున్న సంప్రదాయ మని గుర్తించవలసి ఉంటుంది. 
క తాన సుతు డగుట దెలియం । గానగు; మును లాత్మ వీర్య కలనం బెచ్చో 

నైనం జేయ(గ ముని భా । వానూనత బుశ్యశ్చంగు. డాదిగ( గనుటన్‌.” 505 
ప్రతిపదార్థం: మునులు= మహర్షులు; ఆత్మవీర్యకలనంబు= తమ శుక్రమును ఉంచుటను; ఏ+చోనైనన్‌= ఏ చోటనైనా; 
చేయంగన్‌= చేయగా; మునిభావానూనతన్‌= మునిత్వంయొక్క సమ(గ్రత్వాన్ని; బుశ్యశ్చంగుండు+ఆదిగన్‌= బుశ్యశ్చంగుడు 
మొదలుగా; కనుటన్‌= పొందుటచేత; తాన్‌+అ= తానే; సుతుండు+అగుట= పుత్రుడు కావటం; తెలియంగాన్‌+అగున్‌= 
తెలిసికొనవచ్చును. 


తాత్పర్యం: మునులు తమ వీర్యాన్ని ఎక్కడ నిక్షిప్తం చేసినా అక్కడ సమ(గ్రమైన మునిత్వం కల్షినవారు 
జన్మిస్తున్నారు. ఈ సంగతిని బుశ్యశ్చంగుడు మొదలైనవారిలో చూడవచ్చును. అందువలన “ఆత్మా వై పుత్ర 
నామాసి” అన్నట్టు తానే పుత్రుడై జన్మిస్తున్నాడని తెలిసికొనవచ్చును”. 
విశేషం: బుశ్యశ్చంగుడు విభాండకుడనే మునియొక్క పుత్రుడు. విభాండకుడు నదిలో స్నానం చేస్తూ ఊర్వశిని చూచాడు. 
అతడి వీర్యం అప్పుడు నదిలో పడింది. ఒక ఆడమృగం ఆ నీటిని త్రాగింది. నీటితోపాటు విభాండకుని శుక్లం కూడా మృగముయొక్క 
గర్భంలో ప్రవేశించింది. ఆ మృగానికి పుట్టిన కుమారుడే బుశ్యశ్చంగుడు. దీనినిబట్టి బుషుల తేజస్సు ఎక్కడ పడినా అక్కడ 
బుషికుమారులే పుట్టుతున్నారని తెలియరావటం వలన తండ్రి తానే తనయుడై జన్మిస్తున్నాడని గ్రహించవచ్చును. 
ఆ. అనిన జనకు. డిట్టులను 'వినినవి యైన | వలయు. దెలియ విన6గ వర్ణధర్మ 

సమితిం గల విశేషసాధారణత్వంబు । లేర్వరించి చెప్పవే మునీంద్ర!” 506 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; జనకుండు= జనకచ(క్రవర్తి; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ముని+ఇంద్ర!= మునివర్యా!; 
వినినవి ఐనన్‌= ముందు విన్నవే ఐనప్పటికీ; తెలియన్‌= స్పష్టంగా తెలిసికొనటానికి; వినంగన్‌ వలయున్‌= మళ్ళీ వినాలి; 
వర్షధర్మసమితిన్‌= బ్రాహ్మణాదివర్ణాలయొక్క ధర్మసముచ్చయంలో; కల= ఉన్నట్టి; విశషసాధారణత్వంబులు= విశేషభావమూ, 
సామాన్యభావమూ; ఏర్పరించి= విభజించి; చెప్పవే= విశదీకరించుమా! 
తాత్సర్యం: పరాశరు డట్లా చెప్పగా జనకుడు మళ్ళీ ఈ రీతిగా అన్నాడు: 'మునివర్యా! పూర్వం విన్న విషయాలే 
స్పష్టంగా గ్రహించాలంటే మళ్ళీ మళ్ళీ వినవలసి ఉంటుంది. బ్రాహ్మణక్షత్రియాది వర్ణాలలో ఉన్న సాధారణ ధర్మాలు, 
విశేషధర్మాలు చక్కగా విభజించి నాకు వివరించుము.' 
వ.  అనుటయు. బరాశరుం డిట్టు లనియె. 507 


ప్రతిపదార్దం: అనుటయున్‌= అనగా; పరాశరుండు= పరాశరముని; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
(=) లయ క్‌ు 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనకు డట్టా ప్రశ్నించగా పరాశరుడిట్లా చెప్పాడు. 


సీ, “వినుము ప్రతిగ్రహంబును యాజనంబును । నధ్యాపనమును ధరామరులకు(, 
బ్రజరక్ష నృపునకు( బశుపాలనము గృషి । వాణిజ్య మనునివి వణిజులకును, 
శూద్రజనులకు శుశ్రూషయు శ్రుతులు వి । శేషధర్మములుగ. జెప్పు సత్య 
శౌచంబులును నహింసయు ననసూయయు । శ్రాద్ధంబు నతిథిపూజనము నాత్మ 


తే. దారపరతయు సర్వసాధారణంబు | లనఘ! వీనను నిజవృత్తులను సమస్త 
జాతులును నిహపరసౌఖ్యసంపదలకు । నాస్పదములగు; నింద్యంబు లన్యవిధులు. 508 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; (శ్రుతులు= వేదాలు; ధరామరులకున్‌= విప్రులకు; 
ప్రతిగ్రహంబునున్‌= పుచ్చుకొనటమును; యాజనంబునున్‌= యజింపజేయటమును; అధ్యాపనమునున్‌= చదివించటమును; 
నృపునకున్‌= రాజుకు; (ప్రజరక్ష= జనరక్షణమును; వణిజులకునున్‌= వైశ్యులకు; పశుపాలనమున్‌= పశురక్షణమును; కృషి= 
వ్యవసాయమును; వాణిజ్యమునున్‌= వ్యాపారమును; అను+ఇవి= ఈ చెప్పినవృత్తులు; శూద్రజనులకున్‌= శూద్రప్రజలకు; 
శుశ్రూషయున్‌= సేవయును; విశేషధర్మములుగన్‌= విశిష్టమైన ధర్మాలుగా; చెప్పున్‌= వచించును; సత్యశౌచంబులునున్‌= సత్యాన్నీ, 
శుచినీ పాటించటం; అహింసయున్‌= హింసలేమి; అనసూయయున్‌= అసూయ లేకుండా ఉండటం; (శ్రాద్దంబున్‌= పితృకర్మయు; 
అతిథిపూజనమున్‌= అతిథులను సమ్మానించటమూ; ఆత్మదారపరతయున్‌= తన భార్యయందే తత్పరుడై ఉండటమూ; 
సర్వసాధారణంబులు= అన్ని వర్గాలకూ సమానమైన ధర్మాలు; వీననున్‌= ఈ సామాన్యధర్మాల చేతను; నిజవృత్తులనున్‌= తమ 
తమ విశిష్టధర్మాలకు చెందిన వర్తనాల చేతను; సమస్తజాతులును= సర్వవర్ణాలూ; ఇహపరసౌఖ్యసంపదలకున్‌= ఈ లోకానికీ, 
పరలోకానికీ చెందిన సుఖవిభవాలకు; ఆస్పదములు+అగున్‌= స్థానాలు అవుతాయి; అన్యవిధులు= తదితరవృత్తులు; నింద్యంబులు= 
నిందించదగినవి. 


తాత్సర్యం: “'పాపరహితుడా! నీవడిగిన విషయాలు వివరిస్తాను వినుము. (బ్రాహ్మణులకు దానం పుచ్చుకొనటం, 
యజ్ఞం చేయించటం, వేదం చదివించటం విశేషధర్మాలు. రాజుకు (ప్రజారక్షణమూ, వైశ్యులకు పశురక్షణ, 
వ్యవసాయం, వ్యాపారం, శూద్రులకు సేవావృత్తి - ఇవి విశేషాధర్మాలని వేదాలు చెప్పుతున్నాయి. సత్యం, శౌచం, 
అహింస, అసూయలేమి, పితృకర్మ, అతిథిపూజ, తన భార్యతో మాత్రమే సంగమం కలిగి ఉండటం అనేవి 
సర్వవర్ణాలకూ సాధారణధర్మాలు. ఈ సామాన్యధర్మాలనూ, పై జెప్పిన విశేషధర్మాలనూ పాటిస్తే అన్ని జాతులూ 
ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సుఖం పొందుతాయి. ఇక్కడ జెప్పినట్టు కాక ఇతర ధర్మాలు పాటించటం 
తగదు. అవి నిందించదగినవి. 


విశేషం: ఇక్కడ విప్రులకు దానం పుచ్చుకొనటం, యాగం చేయించటం, వేదం చదివించటం అనే మూడు విశేషధర్మాలు 
చెప్పటమయింది. వీటితోపాటు దానం చేయటం, యాగం చేయటం, వేదం చదవటం అనేవి కూడా ఉన్నాయి. ఇవి అన్నీ కలిస్తే 
షట్కర్మ లనబడుతాయి. అవే దానం, (ప్రతిగహం, యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం అని పేర్కొనబడ్డాయి. 


క. భూవర! నాకుం జూడం । గా విష్టుండు దైవ; మట్లు గావున నతనిన్‌ 
భావించు టెల్ల వారికి । గావించును మోక్షమయసుఖము లన్నింటన్‌.” 509 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; నాకున్‌+చూడంగాన్‌= నేను పరిశీలించగా; విష్ణుండు= వెన్నుడు; దైవము= దేవుడు; అట్టు 


కావునన్‌= అట్టాకావటంవలన; అన్నింటన్‌= అన్ని విషయాలలోనూ; అతనిన్‌= ఆ విష్ణువును; భావించుట= తలచటం; ఎల్లవారికిన్‌= 
అందరికీ; మోక్షమయ సుఖములు= ముక్తిమయమైన సౌఖ్యాలు; కావించును= కలిగిస్తాడు”. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 843 


తాత్పర్యం: రాజా! నా దృష్టిలో విష్ణువే పరదైవతము. అందువలన అందరూ అన్నివిషయాలలోనూ ఆ దేవుడిని 
తలంచటం మంచిది. అట్టా చేస్తే మోక్షాత్మక సుఖం సిద్దిస్తుంది”. 
క. అనిన విని జనక భూవిభు(। డనఘ! యహింసనములైన యవి యెయ్యవి? య 

ప్పను లెటు(గ జెప్పవే నా' । కనుడు నతని కిట్టులనియె నమ్ముని యధిపా! 510 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్షించి; జనకభూవిభుండు= జనకమహారాజు; అనఘ!= 
పాపరహితుడా!; అహింసనములు+ఐన అవి= హింసారహితములైనవి; ఎయ్యవి?= ఏవి?; ఆ+పనులు= ఆ కార్యాలు; నాకున్‌= 
జనకుడనైన నాకు; ఎటు(గన్‌+చెప్పవే= తెలియజెప్పుమా; అనుడున్‌= అనగా; ఆ+ముని= ఆ పరాశరుడు; అతనికిన్‌= జనకుడికి; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! పరాశరమునీంద్రుడు ఆ రీతిగా చెప్పేసరికి విని జనకుడు “అనఘా! హింసారహితాలైన 
పనులేవి? ఆ పనులు ఏవో నాకు విశదపరచుము'” అని మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు ఆ పరాశరు డా రాజుతో 
ఈ విధంగా చెప్పాడు. 


జనకునకు( బరాశరముని వివరించిన హింసాహింసల ప్రకారము (సం. 12-280-12) 


ఆ. “శమము దమము లేమి జనులకు హింస నొ । నర్లు గాన ధరణినాథ! విను మ 

హింస శమదమములు హృదయంబునకు నెప్పు । నలవడంగ6 జేంత యండ్రు బుధులు.” 511 
ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; వినుము= ఆలకింపుము; శమము= అంతరింద్రియ నిగ్రహం; దమము= బాహ్యేంద్రియ 
నిగ్రహం; లేమి= లేకపోవటం; జనులకున్‌= (ప్రజలకు; హింసన్‌= పీడను; ఒనర్చున్‌+కానన్‌= కలిగిస్తుంది కాబట్టి; బుధులు= 
పండితులు; హృదయంబునకున్‌= చిత్తానికి; ఎప్టున్‌= ఎల్లవేళలా; శమదమములు= అంతరింద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహాలు; 
అలవడంగన్‌+చేంత= అలవాటు చేయటం; అహింస అం॥డ్రు= 'అహింసి అని చెప్పుతారు. 
తాత్సర్యం: “రాజా! నీ వడిగిన విషయం వివరిస్తాను. వినుము. మనోనిగ్రహమనే శమమూ, బాహ్యేంద్రియ 
నిగహమనే దమమూ లేకపోతే జనులకు హింస కలుగుతుంది. అందువలననే పెద్దలు చిత్తానికి శమదమాలు 
అలవాటు చేయటమే అహింస అంటారు. 


వ. అని చెప్పి వెండియుం బరాశరమునీశ్వరుం డిట్లనియె. 512 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల; పరాశరమునిశ్యరుండు= పరాశరమునివర్యుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి మళ్ళీ పరాశరముని జనకుడితో ఈ విధంగా అన్నాడు. 
క  *దురమున జయము గొనుటకై | నరపతులకు వలయు హింసనం బెట్లును; ద 

త్పరిహరణ స్థానములును । ధరణీశ్వర! కలవు సెప్పెదను విను వానిన్‌. 513 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= రాజా! నరపతులకున్‌= రాజులకు; దురమునన్‌= యుద్దంలో; జయమున్‌= గెలుపును; 
కొనుటకై= స్వీకరించటానికై; ఎట్టునున్‌= ఎట్టైనా; హింసనంబు= హింసించటం; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నది; తత్పరిహరణ 
స్థానములునున్‌= ఆ హింసను పరిహరించే చోట్లు కూడ; కలవు= ఉన్నాయి; వానిన్‌= ఆ చోట్లను; చెప్పెదను= వివరిస్తాను; 
విను= వినుము. 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “రాజా! యుద్ధభూమిలో గెలుపు పొందటానికై రాజులు ఎట్లాగూ హింస చేయక తప్పదు. అయితే 
ఆ హింస కలగకుండా నివారించే స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వివరిస్తాను. వినుము. 


క _ పడినం బాటినం గైదువు । వడినను వాహనము వడిన బార్జివముఖ్యూ! 
పొడువ(దగదు శత్రుని నె; య్యెడల నహింసనము. బోల వే సుకృతములున్‌. 514 


ప్రతిపదార్థం: పార్టివముఖ్యా!= రాజశ్రేష్టా!; పడినన్‌= శత్రువు క్రింద పడిపోయినా; పాజినన్‌= పరుగిడినా; కైదువు= ఆయుధం; 
పడినను= (క్రిందపడిపోయినా; వాహనము= గుర్రం వంటి వాహనం; పడినన్‌= పడిపోయినా; శత్రునిన్‌= పగవాడిని; పొడువన్‌+తగదు= 
కొట్టకూడదు; ఏ+ఎడలన్‌= ఏ సందర్భంలోనైనా; ఏ సుకృతములున్‌= ఏ పుణ్యాలునూ; అహింసనమున్‌+పోలవు= హింసలేమికి సరిరావు. 
తాత్పర్యం: రాజవర్యా! యుద్దరంగములో శత్రువు (క్రిందపడిపోయినపుడు, పారిపోయినపుడు, అతడిచేతిలోని 
ఆయుధం జారిపోయినప్పుడు, అతడి వాహనం పడిపోయినపుడు అతడిని (ప్రహరించకూడదు. ఎప్పుడైనాసరే, 
ఏ పుణ్యకార్యాలైనా అహింసకు సాటిరావు. 
క న్యాయమున సంగరంబుం । జేయగ శస్తాగ్ని దన్ను! జెందిన దానం 

గాయంబు విడుచు పురుషుడు । వేయేటికి మోక్షలక్ష్మి విభు6 డగు నధిపా! 515 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; న్యాయమునన్‌= (క్రమం తప్పక; సంగరంబున్‌= యుద్ధమును; చేయంగన్‌= నిర్వహించగా; 
శ(స్తాన్ని= ఆయుధాగ్ని; తన్నున్‌= తనను; చెందినన్‌= తాకితే; దానన్‌= దానివలన; కాయంబున్‌= శరీరమును; విడుచు పురుషుండు= 
త్యబించే మనుజుడు; వేయి+ఏటికిన్‌?= వేయిమాట లేల?; మోక్షలక్ష్మివిభుండు+అగున్‌= ముక్తిరమకు భర్త అవుతాడు. 
తాత్పర్యం: రాజా! వేయిమాట లెందుకు? న్యాయంగా యుద్దంచేసే సమయంలో శత్రువు ప్రయోగించిన శ(స్తానలం 
సోకి మరణించే పురుషుడు మోక్షలక్ష్మికి మగడవుతాడు. 


క తనతో దుల్యుం డైనను । మనుజాధిప! యధికబల సమగ్రత్వము గ 
ల్లిన నని శత్రుని వధియిం । చిన నరపతి పుణ్యలోక సిద్దిం బొందున్‌.” 516 


ప్రతిపదార్థం: మనుజ+అధిప!= రాజా!; అనిన్‌= యుద్దంలో; తనతోన్‌+తుల్యుండు+ఐనను= తనతో సమానుడైనా; అధికబల 
సమగగ్రత్వమున్‌= ఎక్కువ బలసంపూర్షతను; కల్గినన్‌= కలిగిఉన్నా; శత్రుని= అట్టిపగవాడిని; వధియించిన= చంపిన; నరపతి= 
రాజు; పుణ్యలోకసిద్దిన్‌= పుణ్యలోక ప్రాప్తిని; పొందున్‌= చెందుతాడు. 


తాత్సర్యం: యుద్దభూమిలో ఏ భూపాలుడు తనతో బలంలో సమానుడూ, లేక తనకంటె ఎక్కువబలం కలవాడూ 
అయిన పగవాడిని చంపుతాడో, అతడు పుణ్యలోకాలకు పోతాడు". 


విశేషం: యుద్దంలో చనిపోయినవాడు మోక్షం పొందుతాడని పూర్వపద్యంలో చెప్పబడింది. ఇక్కడ చంపినవాడు కూడా పుణ్యలోకాలకు 
పోతాడని చెప్పటమయింది. అయితే తనకంటె బలహీనుడైనవాడిని చంపితే సుగతి కలగదని ఈ పద్యాన్నిబట్టి (గ్రహించాలి. 


వ. అని మతియును. 517 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మజియును= ఇంకను. 


తాత్పర్యం: అని చెప్పి మళ్ళీ పరాశరముని ఇట్లా అన్నాడు: 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 845 


క. “ భూతంబులు నింద్రియ సం । ఘాతము సత్వాదిగుణనికాయము. గాయం 

బైతోంచు టెటి(గినను ధ । ర్మేతరకృత్యములు సేయునే నరు( డనఘా! 518 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; భూతంబులున్‌= పంచభూతాలును; ఇం(ద్రియసంఘాతమున్‌= ఇంద్రియాల 
సమూహమును; సత్తాదిగుణనికాయమున్‌= సత్యం మొదలైన గుణాల సంచయమును; కాయంబు+ఐ= శరీరమై; తోయట= 
ప్రకాశించటం; ఎటి(గినను= తెలిసికొన్నచో; నరుండు= మానవుడు; ధర్మేతర కృత్యములు= అధర్మకార్యాలు; చేయునే?= చేస్తాడా? 
తాత్సర్యం: పాపరహితుడా! పృథివ్యాదులైన ఐదుభూతాలు, (శ్రోత్రం మొదలైన ఇంద్రియాల సమూహం, సత్త్వం, 
రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ శరీరంగా రూపొందుతాయి అన్న విషయం తెలిస్తే మానవుడు 
అధర్మకార్యాలు చేయగలడా? 
క, _ జాతుండు మృతుం డగుట ధ్రువము; | భూతోల్లాసము లనిత్యములు; విను సద్యః 

పాతి యగు శరీరంబున । కై తొటి(గునె ధర్మపథము నార్యుం డనఘా! 519 
ప్రతిపదార్థం: అనఘా!= కిల్సిషంలేనివాడా!; విను= ఆలకించుము; జాతు(డు= పుట్టినవాడు; మృతు(డు+అగుట= చచ్చుట; 
(ధ్రువము= నిక్కం; భూత+ఉల్లాసములు= ప్రాణుల విలాసాలు; అనిత్యములు= అశాశ్వతాలు; ఆర్యుండు= పూజ్యుడు; సద్యఃపాతి 
అగు= వెంటనే పడిపోయే; శరీరంబునకై= దేహంకొరకై; ధర్మపథమున్‌= ధర్మమార్గాన్ని; తొజంగునె?= విడుచునా? 
తాత్సర్యం: జనకా! ఇంకా చెప్పుతాను వినుము. పుట్టినవాడు మరణించటం తథ్యం. ప్రాణులకు సంబంధించిన 
ఉల్లాసాలన్నీ అశాశ్వతాలు. పూజ్యుడైన మానవుడు (త్రుటిలో నశించిపోయే ఈ శరీరంకొరకై ధర్మమార్గం వీడి 
చరిస్తాడా? 
తే. ఉత్తరాయణమును సంగరోత్సవాది । కారణంబులు గలుగు సత్మర్మపరుని 

మరణమునకు దుష్కాలంబు గరళరజ్ఞు । జలముఖములు. బాటిలు దుష్టచరితుమృతికి. 520 
ప్రతిపదార్థం: సత్కర్మపరుని మరణమునకున్‌= సత్కార్యాలు చేసేవాడి చావుకు; ఉత్తర+అయనమును= ఉత్తరాయణ 
కాలమున్నూ; సంగర+ఉత్సవాదికారణంబులున్‌= యుద్దోత్సవం మొదలైన హేతువులున్నూ; కలుగున్‌= సంభవిస్తాయి; దుష్టచరితు 
మృతికిన్‌= దుర్దనుడి మరణానికి; దుష్కాలంబున్‌= చెడుకాలం; గరళరజ్ఞాజలముఖములున్‌= విషం, (త్రాడు, నీరు మొదలైనవి; 
పాటిలున్‌= సంభవిస్తాయి. 
తాత్పర్యం: సత్కార్యాలు చేసే సజ్జనుడికి మరణం ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ, యుద్దం మొదలైన సంఘటనల 
వలననూ కలుగుతుంది. దుష్కార్యపరుడైన దుష్టుడు దుష్టకాలంలో (దక్షిణాయనంలోనే) మరణిస్తాడు. వాడి 
చావుకు విషం, ఉరిత్రాడు, జలం మొదలైనవి హేతువు లవుతాయి. 
క _ మానవులకుం దలంపంగ న । జ్ఞానమునట్టి పగ లే; దసంగతకృత్యా 

ధీనుండై రూపు సెడును । దానం గావున నుదాత్త ధర్మవిధిజ్ఞా! 521 
ప్రతిపదార్థం: ఉదాత్తధర్మవిధిజ్ఞా!= (శ్రేష్టమైన ధర్మవిధిని తెలిసినవాడా!; దానన్‌= అజ్ఞానంవలన; అసంగతకృత్యాధీనుండు+ఐ= 
అనుచితాలైన కార్యములకు వశమైనవాడై; రూపుచెడును కావునన్‌= నశిస్తాడు కాబట్టి; తల(ప(గన్‌= ఊహించగా; మానవులకున్‌= 
మనుజులకు; అజ్ఞానమునట్టి= అజ్ఞానమువంటి; పగ= శత్రువు; లేదు= లేదు. 
తాత్సర్యం: మేలైన ధర్మ(ప్రకారమును తెలిసిన ఓ జనకమహారాజా! అజ్ఞానంవలన మానవుడు అనుచితకార్యాలకు 
పాల్పడి నశించిపోతాడు. అందువలన మనుష్యులకు అజ్ఞానంవంటి విరోధి మరొకడు లేడు. 


846 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మానుషజన్మము మే; లతి | హీనపు జాతిని జనించె నేనియు నన్యం 

బైన జననంబు కంటెను | దాన సుగతివడయ నగుట దత్తప్రవణా! 522 
ప్రతిపదార్థం: తత్త ప్రవణా!= తత్త్యమునందు ఆసక్తుడైన వాడా!; దానన్‌= మానవజన్మచేత; సుగతిన్‌= సద్గతిని; పడయన్‌+అగుటన్‌= 
పొందవచ్చును కాబట్టి; అన్యంబు+ఐన= ఇతరమైన; జననంబుకంటెను= జన్మకంటె; అతిహీనపుజాతినిన్‌= మిగుల తక్కువ 
కులంలో; జనించెన్‌+ఏనియున్‌= పుట్టినను; మానుషజన్మము= మనుష్యుడియొక్క పుట్టుక; మేలు= శ్రేష్టం. 
తాత్సర్యం: యథార్థతత్త్రమునందు ఆసక్తి గల ఓ రాజా! ఎంత తక్కువ కులంలో పుట్టినా, ఇతర జన్మలకంటె 
మానవుడై జన్మించటమే మేలు. ఎందుకంటే మానవజన్మవలన సద్గతిని పొందవచ్చును గదా! 


క. దానముల. బుణ్యతీర్ధ | స్నానంబుల నతిథిపూజనంబులను ఫలా 
దాన నిరతుండు గా కీ । మానుష్యము గారవించు మతి నిత్యుండగున్‌.? 523 


ప్రతిపదార్థం: దానములన్‌= దానాలివ్వటంలోనూ; పుణ్యతీర్ణస్నానంబులన్‌= పవిత్రతీర్ణాలలో స్నానం చేయటంలోనూ; 

అతిథిపూజనంబులనున్‌= అతిథులను పూజించుటలోనూ; ఫలాదాననిరతుండు కాక= ఫలాన్ని పొందటంలో ఆసక్తిగలవాడుకాక; 

ఈ మానుష్యమున్‌= ఈ మనుష్యత్వమును; గారవించుమతిన్‌= గౌరవించే బుద్దిచేత; నిత్యుండు+అగున్‌= శాశ్వతు 

డవుతున్నాడు. 

తాత్సర్యం: దానాలు, పుణ్యతీర్ణాలలో స్నానాలు, అతిథి సమ్మానాలు చేసినప్పుడు వాటివలన కలిగే ఫలాన్ని 

ఆశించకుండా ఉండాలి. అట్లా ఉంటూ ఈ మనుష్యజన్మమును ఎవడు గౌరవిస్తాడో, వాడు శాశ్యతస్థానం 

పొందుతాడు. (ఫలాకాంక్ష లేకుండా సత్కర్మలు చేస్తే శాశ్వతస్థితి లభిస్తుం దని తాత్పర్యం). 

వ. అనిన విని జనక జనేశ్వరుండు పరాశరమునీశ్వరునితో “మే లెయ్యది? పరమగతి యెయ్యది? కృతంబైన 
నెద్దానికి నాశంబు లేకుండు? నెటింగింపవే యనవుడు నమ్మహీపతి కమ్మహాత్త్ముం డిట్లనియె. 524 


ప్రతిపదార్థం: అనినన్‌= పరాశరు డట్టా చెప్పగా; విని= ఆకర్షించి; జనకజనేశ్య్వరుండు= జనకరాజు; పరాశరముని+ ఈశ్వరునితోన్‌= 
పరాశరమునీం[ద్రుడితో; ఏ+అది= ఏది; మేలు= భద్రమైనది; ఏ+అది= ఏది; పరమగతి= (శ్రేష్టమైన గతి; కృతంబు+ఐనన్‌= 
చేయబడితే; ఏ+దానికిన్‌= దేనికి; నాశంబులేకుండున్‌= వినాశం లేకుండా ఉంటుందో; ఎటింగింపవే!= తెలుపుమా!; అనవుడున్‌= 
అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అట్లా చెప్పగా విని జనకుడు పరాశరుడితో “ఏది మేలు? ఏది సుగతి? ఏ పని చేస్తే దానికి వినాశం 
లేకుండా శాశ్వతంగా ఉంటుంది? ఈ విషయాలు నాకు తెలియపరచు' మని అడిగాడు. అప్పుడు ఆ రాజును 
చూచి ఆ ముని ఇట్లా పలికాడు. 


ఆ. “అరయ మే లసంగ; మంచితజ్ఞానంబు । పరమగతి, మహాతపంబు చేటు 
లేని కృత్య; మిట్లుగా నెబుంగుట సర్వ । వేదవాక్య తత్త్వవిత్వ మనఘ! 525 


ప్రతిపదార్థం: అనఘ!= కిల్చిషరహితుడా!; అరయన్‌= పరిశీలించిచూడగా; అసంగము= సంగం లేకుండా ఉండటం; మేలు= 
భద్రం; అంచితజ్ఞానంబు= పూజితమైన జ్ఞానం; పరమగతి= (శ్రేష్టమైన గతి; మహాతపంబు= గొప్ప తపస్సు; చేటులేని= చెడిపోని; 
కృత్యము= కార్యం; ఇట్టుగాన్‌= ఈ రీతిగా; ఎణుంగుట= (గ్రహించటం; సర్వవేదవాక్య తత్త విత్త ము= సమస్త వేదవచనాల తత్త్వాన్ని 
తెలియటం. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 847 


తాత్సర్యం: “అనఘా! దేనితోనూ సంగం లేకుండా ఉండటం మేలు. మంచి జ్ఞానం కలిగిఉండటం పరమమైన 
గతి. గొప్ప తపస్సు అనుష్టిస్తే దానికెప్తుడూ నాశముండదు. ఇట్లా తెలిసికొనటమే సర్వవేదవచనాల యథార్థభావాన్ని 
(గ్రహించటం అవుతుంది.” 

వ. అని చెప్పి వెండియు. 526 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: ఇట్లా పలికి పరాశరుడు మళ్ళీ ఈ రీతిగా చెప్పాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. విను సుమతి విషయములయం । దునికి గలిగె నేని. బొంద. డుదకంబుల. బొం 

దని బిసరుహపత్రము చా । డ్పున నది విజ్ఞానఫలము భూపవరేణ్యా! 527 
ప్రతిపదార్థం: భూపవరేణ్యా!= రాజవర్యా!; విను= ఆలకించు; సుమతి= బుద్ధిమంతుడు; విషయముల+అందున్‌= శబ్దంమొదలైన 
విషయాలలో; ఉనికి కలిగెన్‌+ఏనిన్‌= ఉన్నను; ఉదకంబులన్‌= నీళ్ళను; పొందని= అంటని; బిసురహప(త్రము చాడ్పునన్‌= 
తామరాకువలె; పొందండు= అంటడు; అది= అట్లా అంటనితనం; విజ్ఞానఫలము= విజ్ఞానముయొక్క (ప్రయోజనం. 
తాత్సర్యం: 'రాజగ్రేష్టా! వినుము. నీళ్ళలో ఉన్నా తామరాకునకు నీరంటదు. అట్లాగే బుద్దిగలవాడు శబ్దస్సర్శాది 
విషయాలలో ఉన్నా అవి అంటకుండా ఉంటాడు. అట్టా అసంగంగా ఉండటమే విజ్ఞానం గలిగిఉన్నందుకు 
ఫలమవుతుంది. 


నిశేషం: అలంకారం: ఉపమ. 


తే. అనఘ! మూఢాత్సు చిత్తంబునందు విషయ । జాల మత్యంత గాఢసంసక్తి నొందు 

లక్కరసము దండాదుల జిక్కంబట్టు । చందమున దీని. గనుట ప్రశాంతికరము. 528 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; మూఢాత్ముచిత్తంబునందున్‌= మూర్భుడి మనస్సులో; విషయజాలము= శబ్దం 
మొదలుగా గల విషయ సమూహం; లక్కరసము= లక్క(ద్రవము; దండాదులన్‌= కట్టె మొదలైనవాటిని; చిక్కంబట్టు చందమునన్‌= 
అంటబట్టుకొనే రీతిగా; అత్యంత గాఢసంసక్తిన్‌= మిక్కిలి దృఢమైన సంయోగాన్ని; పొందున్‌= పొందుతుంది; దీనిన్‌= ఈ పరిస్థితిని; 
కనుట= (గ్రహించటం; (ప్రశాంతి కరము= (ప్రశాంతిని కలిగిస్తుంది. 
తాత్సర్యం: జనకమహారాజా! లక్కరసం ఏ విధంగా దండం మొదలైన పదార్థాలను గట్టిగా పట్టుకొంటుందో 
అట్లాగే మూఢుని హృదయంలో శబ్దస్సర్శాదులైన విషయజాలం మిక్కిలి దృఢంగా అంటుకొనిపోతుంది. ఈ 
సంగతిని గమనించి జా(గత్రపడటం వలన శాంతి కలుగుతుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క్ర ఇనరుచి6 బాషాణము ర ।శ్మి నిరూఢం బైనయట్ల చిత్తము సద్దా 
వనమున సదాత్మకం బగు । ననామయ స్థితికి మూల మది మనుజేంద్రా! 529 


ప్రతిపదార్థం: మనుజ+ఇం[ద్రా!= రాజా; పాషాణము= రాయి (సూర్యకాంతమణి); ఇనరుచిన్‌= సూర్యకాంతిచేత; రశ్మినిరూఢంబు= 
కిరణాలతో సంబద్దం; ఐన+అట్ట= అయిన విధంగా; చిత్తము= మనస్సు; సద్భావనమునన్‌= మంచిని లేక సత్స్య్వరూపాన్ని 
భావించటంచేత; సదాత్మకంబు= మంచితనమే స్వరూపముగా కలది, సత్స్వరూపం; అగున్‌= అవుతుంది; అది= అట్టాకావటం; 


848 శ్రీమదాంధ్ర మహాభారతము 
అనామయ స్థితికిన్‌= శుభస్థితికి; మూలము= కారణం. 


తాత్సర్యం: రాజా! సూర్యకాంత శిల సూర్యుడి కాంతిలో సూర్యకిరణాలతో సంబద్దమవుతుంది. అదే రీతిగా 
మనస్సు మంచిని భావిస్తే మంచిదిగానే రూపొందుతుంది. లేదా సత్యస్వరూపుడైన పరమాత్మను భావిస్తే 
సత్స్వరూపం గానే పరిణమిస్తుంది. అట్లా పరిణమించి నప్పుడే ఏ ఉపద్రవమూ లేని శుభస్థితి సిద్ధిస్తుంది. 
నిశేషం: అలం: ఉపమ. 
క, ఆరయ గదళీగర్జా। సారము సంసార; మిట్టిచంద మెటింగినం 

జేరవు జనన మరణములు; । గారించును దీని భంగి. గానక యున్నన్‌. 530 


ప్రతిపదార్థం: ఆరయన్‌= పరిశీలించగా; సంసారము= గృహస్థజీవనం; కదళీగర్భాసారము= అరటిపొట్టవలె నిస్సారం; 
ఇట్టిచందమున్‌= ఈ రీతిని; ఎణి(గినన్‌= తెలిసికొంటే; జనన మరణములు= చావు పుట్టుకలు; చేరవు= దరికిరావు; దీనిభంగిన్‌= 
ఈ సంసారస్థితిని; కానక ఉన్నన్‌= (గ్రహించకుంటే; కారించును= బాధిస్తాయి. 


తాత్సర్యం: పరిశీలించి చూస్తే అరటి కంబంపొట్టవలె సంసారం సారహీనమై కనిపిస్తుంది. ఈ సంగతి (గ్రహించిన 
వాడు చావుపుట్టుకలనుండి విముక్తు డౌతాడు. అది [గ్రహించకపోతే జననమరణాలు అతడిని బాధిస్తాయి. 


విశేషం: అలం: ఉపమ. 


క ఒరుల పనికింగా నిజహిత । విరహితు€ డగునట్లు గాదె వివిధేంద్రియకా 
ర్యరతుండై యాత్మసము । ద్దరణంబును జేయకునికి ధరణీనాథా! 531 


ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; వివిధ+ఇం(ద్రియకార్యరతుండు+ఐ= నానావిధాలయిన ఇంద్రియాల పనులలో ఆసక్తుడై; 
ఆత్మసముద్దరణంబునున్‌= తనను ఉద్దరించు కొనుటను; చేయక+ఉనికి= చేయకుండా ఉండటం; ఒరులపనికిగాన్‌= ఇతరుల 
కార్యం కొరకై; నిజహితవిరహితుండు= తన+శ్రేయస్సుచేత విడువబడినవాడు; అగునట్టు కాదె= అయినట్టే కదా! 


తాత్సర్యం: భూపతీ! మానవుడు పలురకాల ఇం(ద్రియకార్యాలలో నిమగ్నుడై తనను తాను ఉద్దరించుకొనకపోవటం 
ఇతరుల పనికై తన (శ్రేయస్సును పోగొట్టుకొన్నట్లే కదా! 


క. తన గృహమున నభ్యాసం । బున మెలంగిడు నంధు చందమున సంసారం 
బున దిరుగు మూఢు( డెటు(గ(డు । వినుతం బగుమోక్షపదము విమలవివేకా! 532 


ప్రతిపదార్థం: విమలవివేకా!= నిర్మలమైన వివేకం కలవాడా!; తన గృహమునన్‌= తన ఇంటిలో; అభ్యాసంబునన్‌= అలవాటువలన; 
మెలగాొడు= ప్రవర్తించెడు; అంధుచందమునన్‌= (గ్రుడ్డివాడివలె; సంసారంబునన్‌= కుటుంబజీవనమునందు; తిరుగుమూఢుండు= 
చరించే మూర్చుడు; వినుతంబు+అగు= (ప్రశస్తమైన; మోక్షపదమున్‌= ముక్తిస్థానమును; ఎయింగండు= (గ్రహించడు. 


తాత్పర్యం: శుద్ద వివేకంకల ఓ జనకమహారాజా! (గ్రుడ్డివాడు అలవాటు చొప్పున తన ఇంటిలో ఇటు అటు 
సంచరించినట్లే జనన మరణాత్మకమైన సంసారంలో పరిభ్రమించే మూర్భుడు ప్రశస్తమైన మోక్షస్థితిని గ్రహించలేడు. 


విశేషం: అలం: ఉపమ. 


క. వినుము! మృణాళంబున నం । టిన రొంపి జలంబులం గడిగినను బెడ(బా 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 849 


సిన క్రియ విమల జ్ఞానం । బున సంసారంబు వాయు. బురుషు నరేంద్రా! 533 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= రాజా!; వినుము= ఆలకించుము; మృణాళంబునన్‌= తామరతూడునందు; అంటిన= తగులువడిన; 
రొంపి= బురద; జలంబులన్‌= నీటిచేత; కడిగినను= శుభ్రం చేస్తే; పెడన్‌+పాసినక్రియన్‌= తొలగిపోయిన రీతిగా; విమలజ్ఞానంబునన్‌= 
నిర్మలమైన జ్ఞానంచేత; పురుషున్‌= మనుజుడిని; సంసారంబు= భవం; పాయున్‌= విడిచిపోతుంది. 

తాత్సర్యం: రాజా! ఏనుము. తామరతూడుకు తగులుకొన్న బురద నీటితో కడిగితే తొలగిపోతుంది. అదే మాదిరిగా 
మానవుడికి అంటిన సంసారం నిర్మలజ్ఞానం కలిగితే వీడిపోతుంది. 


విశేషం: అలం: ఉపమ. 
క నరనాయక! శిశ్నోదర | పరాయణుం డగుచు నొండు పరికింపని దు 
ర్నరు€ డెలుక( బిల్లి వొదివిన । పరుసున జర వొదువ ముక్తి. బడయక పొలియున్‌. 534 


ప్రతిపదార్థం: నరనాయక!= నరనాథా!; శిశ్నోదరపరాయణుండు+అగుచున్‌= గుహ్యేంద్రియమునందును, కుక్షియందును 
ఆసక్తుడవుతూ; ఒండు= మరొకటి; పరికింపని= పరిశీలించని; దుర్శరు(డు= దుష్టమానవుడు; ఎలుకన్‌= మూషికమును; 
పిల్లిపొదివిన పరుసునన్‌= పిల్లి పట్టుకొన్న రీతిగా; జర= ముసలితనం; పొదువన్‌= ఆ(క్రమించగా; ముక్తిన్‌= మోక్షమును; పడయక= 
పొందక; పొలియున్‌= నశిస్తాడు. 

తాత్సర్యం: రాజా! గుహ్యేంద్రియాన్నీ, కుక్షినీ తృప్తి పరచటంలోనే నిమగ్నుడై మరొక విషయం పరిశీలింపని 
దుష్టమనుజుడు పిల్లి ఎలుకను పట్టినట్టు తనను వార్హక్యం పైకొనగా మోక్షం పొందలేక నశిస్తాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


తే.  వ్రే(గు పెద్దెన నోడ వారిధిం దరింప । లేని భంగి మనోభవాలీఢవృత్తి 

యగుచునుండు జీవుండు భవాబ్దియుత్త । రింపలే. డిది నిజము గరిష్టచరిత! 535 
ప్రతిపదార్థం: గరిష్టచరిత= (శ్రేష్టమైన చరిత్రం కలవాడా!; ఓడ= పడవ; |వ్రేగు= భారం; పెద్ద+ఐనన్‌= అధికమైతే; వారిధిన్‌= 
సముద్రాన్ని; తరింప లేని భంగిన్‌= దాటలేని రీతిగా; మనోభవాలీఢవృత్తి= మన్మథుడిచేత ఆ(క్రమించబడిన వ్యాపారం కలవాడు; 
అగుచున్‌+ఉండు= అవుతున్న; జీవుండు= జీవుడు; భవ+అబ్దీ= సంసారసాగరం; ఉత్తరింపలేండు= దాటలేడు; ఇది నిజము= 
ఇది సత్యం. 
తాత్సర్యం: పవిత్రచరిత్రుడవైన ఓ రాజా! బరువు ఎక్కువైతే పడవ సముద్రం దాటలేదు. అదే రీతిగా కామావేశం 
అధికమైన జీవుడు సంసారసముద్రాన్ని దాటజాలడు. ఇది నిజం. 


విశేషం: అలం: ఉపమ 


క. పడియెడు దుఃఖము లరయం । గడుంబెక్కల్పములు గను సుఖంబులు వీనం 
బడయంగ నగుమే లెయ్యది? | విడుప యురవు శుభము పొందు విద్యాప్రవణా! 536 


ప్రతిపదార్థం: విద్యాప్రవణా!= విద్యయందు ఆసక్తుడైనవాడా!; అరయన్‌= పరిశీలించగా; పడియెడు= అనుభవించెడు; 
దుఃఖములు= క్లేశములు; పెక్కు= అధికములు; కను సుఖంబులు= అనుభవించే సుఖాలు; అల్పములు= స్వల్పములు; వీనన్‌= 


850 శ్రీమదాంధ్ర మహాభారతము 


కామతృష్టమొదలైన ఈ దుర్గుణాలచేత; పడయంగన్‌+అగు= అనుభవించే; మేలు= భద్రం; ఏ+అది= ఏది?; విడుపు+అ= త్యాగమే; 
ఉరవు= ఉచితమైనది; శుభముపొందు= మంచి మి(త్రము. 
తాత్పర్యం: గు హ్యేంద్రియతృప్తి, కుక్షింభరిత్వము అనే ఈ దుర్గుణాలవలన అనుభవానికి వచ్చే కష్టాలు ఎక్కువగా 
ఉంటాయి. సుఖాలు చాలా స్వల్పం. అందువలన వీటివలన కలిగే మే లేమున్నది? ఈ దుర్గుణాలను 
పరిత్యజించటమే ఉచితమైన కర్తవ్యం. ఆ పరిత్యాగమే మనకు కలగనున్న శుభానికి మిత్రము. (శుభం కల్షిస్తుందని 
భావం.) 
క. మిత్రులు భార్యలు భ్రాతలు(। బుత్రులు నిజకార్యపరులు బోధము సు మ్మా 

తృత్రాణమునకు మూలము । ధాత్రీపతివర్య! యెవ్విధంబున( జూడన్‌. 537 
ప్రతిపదార్థం: ధాత్రీపతివర్య!= రాజశ్రేష్టా!; ఏ+విధంబునన్‌+చూడన్‌= ఏ రీతిగా పరిశీలించినా; మిత్రులున్‌= స్నేహితులును; 
భార్యలున్‌= పెండ్డాములు; భ్రాతలున్‌= సోదరులును; పుత్రులున్‌= కుమారులును; నిజకార్యపరులు= తమ కార్యమునందు 
ఆసక్తులు; ఆత్మత్రాణమునకున్‌= తన రక్షణకు; మూలము= హేతువు; బోధముసుమ్ము= జ్ఞానంసుమా! 
తాత్పర్యం: రాజేంద్రా! ఎట్లా ఆలోచించి చూచినా లోకంలో మిత్రులు, భార్యలు, సోదరులు, కుమారులు తమతమ 
పనులు సాధించుకొవటంలోనే నిమగ్నులై ఉంటారు. తనను తాను రక్షించుకొనటానికి జ్ఞానమొక్కటే సాధనం 
సుమా! తక్కినవారు తన రక్షణకు ఉపయోగపడరు. 
ఆ. _ ధీరుండై యభేదదృష్టియ పాటించు । చుండునట్టి పురుషు నొక్కమాటు 

విడువ దర్శ్మునంశు విభవంబు చాడ్పున । బోధలక్ష్మి పెంపు భూపవర్య! 538 
ప్రతిపదార్థం: భూపవర్య!= రాజ్రేష్టా!; అర్కున్‌= సూర్యుడిని; అంశువిభవంబు చాడ్సునన్‌= కాంతివైభవం వలె; ధీరుండు+ఐ= 
ధైర్యంకలవాడై; అభేదదృష్టి+ అ= భేదంలేని చూపునే; పాటించుచుండునట్టి పురుషున్‌= శీలించునట్టి మానవుడిని; బోధలక్ష్మిపెంపు= 
బ్ఞానలక్ష్మియొక్క అతిశయం; ఒక్కమాటున్‌= ఒక్కసారికూడ; విడువదు= వదలదు. 
By 
తాత్పర్యం: రాజవర్యా! కాంతివైభవం సూర్యుడిని ఎప్పుడూ వదలిపెట్టి ఉండదు. అదే రీతిగా భేదభావం లేని 
ధీర పురుషుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ త్యజించదు. 
నిశేషం: అలం: ఉపమ. 
క. అని యిట్లు పెక్కుభంగుల । మునివరుండు పరాశరుం డమోఘ ప్రజ్ఞా 

ఘనత యొలయంగ జెప్పిన | జనకుండు ముదమందె భరత సంతతివర్యా! 539 
ప్రతిపదార్థం: భరతసంతతివర్యా!= భరత సంతతిలో శ్రేష్టా!; ఇట్టు+అని= ఈ రీతిగా; మునివరు(డు= మునిశ్రేష్టుడు; 
పరాశరుండు= పరాశరుడు; అమోఘ ప్రజ్ఞాఘనత= వ్యర్థంకాని బుద్దియొక్క అతిశయం; ఒలయంగన్‌= ప్రసరించగా; పెక్కుభంగులన్‌= 
అనేకరీతులుగా; చెప్పినన్‌= చెప్పుగా; జనకు(డు= జనకమహారాజు; ముదము+అందెన్‌= సంతోషించాడు. 
తాత్సర్యం: భారతవర్యా! మునిశ్రేష్టుడైన పరాశరుడు ఈ రీతిగా అనేకవిధాల అమోఘమైన (ప్రజ్ఞతో చెప్పేసరికి 
జనకచ(క్రవర్తి సంతోషించాడు. 

హంసగీత (సం. 12-288-1,2) 


సీ. అనిన ధర్మసుతుండు హర్షమ్ము దనదు చి । త్తమున నిండార శాంతనవుతోడ 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 851 


* దమమును సత్యంబు క్షమయును నెల్లెడ । వినుతింపంబడు నార్యజనులచేత; 
నవి యంత లెస్సలే” యనవుడు నతనికి | నతండిట్టులను “విను హంసగీత; 
యది యుత్తరంబగు నధిప! నీ ప్రశ్నంబు । నకు; దాని జెప్పెద నలినభవు(డు 
తే. పసి(డి రాయంచయె కేలిపరత నొంది । తిరుగ నొక్కెడ సాధ్యు లద్దేవుం గాంచి 
పక్షివర! నీవు విద్యల( బ్రౌఢు(డగుట । సెప్పంగా విందు మాశ్రయించెదము నిన్ను, 540 


క్ష 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ధర్మసుతుండు= ధర్మరాజు; తనదు చిత్తమునన్‌= తన మనస్సులో; హర్షమ్ము= సంతోషం; 
నిండారన్‌= నిండగా; శాంతనవుతోడన్‌= భీష్ముడితో; దమమును= బాహ్యేం(ద్రియని గ్రహమును; సత్యంబు= సత్యపరిపాలనము; 
క్షమయును= ఓర్పును; ఆర్యజనుల చేతన్‌= పెద్దలచేత; ఎల్లెడన్‌= అన్నిచోట్లా; వినుతింపంబడున్‌= ప్రస్తుతింపబడుతుంది; అవి= 
దమము మొదలైన ఆ గుణాలు; అంత లెస్సలే?= అంత శ్రేష్టములైనవా?; అనవుడున్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; 
అతండు= భీష్ముడు; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; అధిప!= రాజా!; హంసగీత విను= 'హంసగీత' అన్న ఉపదేశభాగాన్ని 
ఆలకించుము; అది= ఆ గీత; నీ (ప్రశ్ళంబునకున్‌= నీవడిగిన (ప్రశ్నకు; ఉత్తరంబు+అగున్‌= సమాధాన మవుతుంది; దానిన్‌= 
ఆ హంసగీతను; చెప్పెదన్‌= పలుకుతాను; నలినభవు(డు= పద్మజుడైన (బ్రహ్మ; పసిండిరాయంచ ఐ= బంగారు రాజహంసఅయి; 
కేళిపరతన్‌= (క్రీడాపరత్వమును; ఒంది= పొంది; తిరుగన్‌= సంచరించగా; సాధ్యులు= సాధ్యులనబడే దేవతావిశేషాలు; 
ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఆ+దేవున్‌= ఆ బ్రహ్మను; కాంచి= చూచి; పక్షివర!= పక్షి శ్రేష్టా!; విద్యలన్‌= విద్యలలో; నీవు 
ప్రాఢు(డు+అగుట= నిపుణుడవగుట; చెప్పంగాన్‌+విందుము= చెప్తుతుండగా వింటున్నాము; నిన్నున్‌= విద్యానిపుణుడవగు నిన్ను; 
ఆ(శయించెదము= ఆ(శ్రయంగా పొందుతాము. 


తాత్సర్యం: అని భీష్ముడు పై విధంగా చెప్పేసరికి ధర్మరాజు చిత్తం సంతోషంతో నిండిపోయింది. అప్పుడు అతడు 
మరల భీష్ముడితో 'దమము, సత్యము, ఓర్పు - అనే సద్గుణాలు ప్రతిచోటా పెద్దలచేత కీర్తించబడుతున్నాయి. 
అవి అంత మంచి గుణాలా?' అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ము డతడితో 'రాజా! హంసగీత' అనే గీత వినుము. 
అది నీ ప్రశ్నకు తగిన సమాధానంగా ఉన్నది. దానిని చెప్పుతాను. బ్రహ్మదేవుడు బంగారు రాజహంస రూపం 
పొంది స్వేచ్చగా (క్రీడిస్తూ సంచరిస్తూ ఉండగా, ఒకచోట సాధ్యులు ఆ దేవుడిని చూచారు. చూచి 'పక్షివర్యా! నీవు 
విద్యలలో నిపుణుడ వని అనేకులు చెప్పగా విన్నాము. నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము.' 


వ. *'ఏము సాధ్యులి మని పలికి సవినయంబుగా నిట్లనిరి. 541 


ప్రతిపదార్థం: ఏము సాధ్యులము= మేము “సాధ్యులు” అనబడే దేవతావర్గానికి చెందినవారము; అని పలికి= అని చెప్పి; 
సవినయంబుగాన్‌= వినయంతో; ఇట్టు+అనిరి= ఇట్లా అన్నారు. 
తాత్సర్యం: మేము సాధ్యులు అనబడే దేవతావర్గపు వారము” అని చెప్పి మళ్ళీ వారు వినయంతో (బ్రహ్మ నుద్దేశించి 
ఇట్టా అన్నారు. 
తే. “ఉత్తమం బెద్ది? నీ చిత్త మొలయు నెందు? । బురుషు( డెయ్యది గల్గినం బొందు నఖిల 

కర్మబంధ మోక్షము? నట్టి ధర్మ మెజటుంగ6 । జెప్పవే కరుణాలత చిగురులొత్త.' 542 


ప్రతిపదార్థం: కరుణాలత= 'దయి అనే తీగ; చిగురులు+ఒత్తన్‌= అంకురించగా; ఎద్ది= ఏది; ఉత్తమంబు= ్రేష్ట్రతమమైనది; 
నీ చిత్తము= నీ హృదయం; ఎందున్‌= దేనిలో; ఒలయున్‌= |ప్రసరిస్తుంది?; పురుషు(డు= మనుజుడు; ఏ+అది= ఏది; కల్షినన్‌= 
కలిగిఉంటే; అఖిలకర్మబంధమోక్షమున్‌= సమస్తకర్మబంధాలనుండి విడుదలను; పొందున్‌= చెందుతాడు; అట్టి ధర్మమున్‌= 


852 శ్రీమదాంధ్ర మహాభారతము 


అటువంటి ధర్మాన్ని; ఎయింగన్‌+చెప్పవే= తెలియచెప్పుమా. 


తాత్సర్యం: “ఈ లోకంలో ఉత్తమమైన దేది? నీ మనస్సు దేనిలో లీనమవుతుంది? ఏది కలిగి ఉంటే పురుషుడు అన్నివిధాలైన 
కర్మబంధాలనుండి విడివడతాడు? అట్లాంటి (ప్రశస్తధర్మాన్ని మాకు దయామయమైన చిత్తంతో వివరించుము.” 
వ. అని యడిగిన నాదరించి యయ్యంచ వారల కిట్లనియె. 543 
ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= సాధ్యులట్లా (ప్రశ్నించగా; ఆ+అంచ= ఆ రాజహంస; ఆదరించి= సంభావించి; వారలకున్‌= 
వారికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్సర్యం: ఆ సాధ్యులట్లా తనను ప్రశ్నించగా హంస వారిపై ఆదరం చూపి వారితో ఇట్లా అన్నది. 
క. “క్షమయును దమమును సత్యము | నమేయ మహిమాస్పదంబు లన విందుము ధ 

ర్మములం దెల్లను నభివ । ర్యము; లవి హృద్ధంథిభేదన ప్రాఢంబుల్‌.’ 544 
ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పును; దమమును= బాహ్యేంద్రియ నిగ్రహమును; సత్యమున్‌= సత్యవచనమున్ను; 
అమేయమహిమ+ఆస్పదంబులు+అనన్‌= అపరిమితమైన ప్రభావానికి స్టానాలనగా; విందుము= వింటున్నాము; అవి; ధర్మములందున్‌+ఎల్లనున్‌= 


సమస్త ధర్మాలలోనూ; అభివర్యములు= కీర్తించదగినవి; హృద్లంధిభేదన ప్రాఢంబుల్‌= హృదయంలోని ముడులను భేదించటంలో 
సమర్థములు. 


తాత్సర్యం: 'ఓర్సు, దమము, సత్యము అనే ఈ మూడు సద్గుణాలు అపరిమితమహిమ కలిగి ఉన్నాయని 
వింటున్నాము. అవి సమస్త ధర్మాలలోనూ కీర్తించదగినవై ఉన్నాయి. అవి హృదయంలోని వాసనామయములై 
అవిద్యవలన ఏర్పడిన గ్రంథులను భేదించటంలో చాలా సమర్థములై ఉన్నాయి.” 

విశేషం: పూర్వజన్మలో చేసిన కర్మల వలన కలిగిన మాలిన్యం హృదయంలో వాసనారూపంలో ముడివడి ఉంటుంది. ఈ ముడులే 


హృదయగ్రంథులు అనబడతాయి. ఈ శరీరమే నేను, ఇది నా ధనం, నేను సుఖవంతుడిని, దుఃఖవంతుడిని” ఇత్యాది భావనలే. 
అవిద్యామూలంగా ఏర్పడే గ్రంథులు. క్షమ మొదలైన సద్గుణాల వలన ఈ ముడులు విడిపోతాయి. 


వ. అని చెప్పి వెండియు. 545 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: ఆ హంస అట్లా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నది. 
క. *“పరమర్మ భేదులును నయ । విరహితములు ధర్మకార్య విముఖంబులు ని 
ష్టురములు నగు మాటలు స । త్పురుషుం డాడ( డవి సత్యములు గా కునికిన్‌. 546 


ప్రతిపదార్థం: అవి= ఈ చెప్పబోయేవి; సత్యములు= నిజాలు; కాక+ఉనికిన్‌= కాకుండా ఉండటంవలన; సత్సురుషుండు= 
సజ్జనుడు; పరమర్శ్మ భేదులునున్‌= ఇతరుల జీవస్థానాలను భేదించేవీ; నయవిరహితములున్‌= నీతిలేనివీ; ధర్మకార్య 
విముఖంబులున్‌= ధర్మంతో కూడిన పనులకు విరుద్దాలును; నిష్టురములున్‌+అగు= కఠినములునైన; మాటలు= వాక్యాలు; 
ఆడ(డు= పలుకడు. 


తాత్సర్యం: ఇతరుల మర్మాలను భేదించేవీ, నీతికి దూరమైనవీ, ధర్మకార్యాలకు అనుకూలం కానివీ, కఠినములైనవీ 
అయిన వాక్యాలు సత్యాలు కాజాలవు. అందువలన సజ్ఞనుడు అట్టిమాటలు చెప్పుడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 853 


క జనములు దను నవమానిం । చిన నిందించినను మాటుసేయక సైరిం 
చిన శాంతాత్ముండు వారల । మును చేసిన యట్టి సుకృతముల నాంచికొనున్‌. 547 


ప్రతిపదార్థం: జనములు= ప్రజలు; తనున్‌= తనను; అవమానించినన్‌= పరాభవించినా; నిందించినన్‌= తిట్టినా; మాణుచేయక= 
ప్రతీకారం చేయక; సైరించిన= సహించిన; శాంత+ఆత్ముండు= శాంతచిత్తుడు; వారల= వారియొక్క; మునుచేసినఅట్టి= పూర్వం 
కావించినట్టి; సుకృతములన్‌= పుణ్యాలను; ఆంచికొనున్‌= అపహరించుకొంటాడు. 

తాత్సర్యం: ఎవడు జనులు తనను అవమానించినా, తిట్టినా బదులు చేయకుండా సహించుకొంటాడో, అట్టి 
శాంతమనస్కుడు తనను అవమానించినవారు పూర్వం చేసిన పుణ్యాలను అపహరించుకొంటాడు. 


క  కీడాడిన మేలాడుచు(। దాడన మొనరించి రేని దరహాసముతో 
నీడం బోదును గ్రోధో | తీడ: వొరయ దెప్పుడును మదీయహృదయమున్‌. 548 


ప్రతిపదార్థం: కీడు+ఆడినన్‌= నిందించినా; మేలు+ఆడుచున్‌= శుభం పలుకుతూ; తాడనము= కొట్టటం; ఒనరించిరేనిన్‌= 
చేసినను; దరహాసమునన్‌= చిరునగవుతో; ఈడన్‌+పోదును= వెనుదీస్తాను; ఎప్పుడునున్‌= ఏ వేళనూ; మదీయహృదయమున్‌= 
నా చిత్తాన్ని; (క్రోధ+ఉత్సీడ= కోపముయొక్క+ఒత్తిడి; పొారయదు= పొందదు. 

తాత్పర్యం: న న్నెవరైనా నిందిస్తే నేను వారిపట్ల శుభమే పలుకుతాను కాని అశుభం పలకను. ఎవరైనా కొట్టినా 
చిరునవ్వుతో వెనుదీస్తాను గాని మారు కొట్టటానికి ప్రయత్నించను. ఎప్పుడూ నా హృదయంలో కోపం పొడసూపదు. 


తే.  వేదసారంబు సత్యంబు; వినుండు! సత్య | సారమూర్తి దమము; దమసార మనఘు 
లార! మోక్ష; మీ పరిపాటి గారవమున । నాదరించు జనంబుల కందు ముక్తి. 549 


ప్రతిపదార్థం: అనఘులార!= పాపరహితులారా!; వినుండు= ఆలకించండి!; వేదసారంబు= (శ్రుతియొక్క సారం; సత్యంబు= 
సత్యవచనం; సత్యసారమూర్తి= సత్యంయొక్క సారమైన రూపం; దమము= బాహ్యేంద్రియ నిగ్రహం; దమసారము= 
ఇం(ద్రియనిగ్రహము యొక్క సారాంశం; మోక్షము= విడుదల; ఈ పరిపాటిన్‌= ఈ పద్దతిని; గారవంబునన్‌= ప్రేమతో; ఆదరించు 
జనంబులకున్‌= గౌరవించే (ప్రజలకు; ముక్తి= మోక్షం; అందున్‌= లభిస్తుంది. 

తాత్సర్యం: పాపరహితులైన సాధ్యులారా! వినండి. వేదము యొక్క సారాంశం సత్యం. సత్యంయొక్క సారరూపం దమము, 
దమము యొక్క సారాంశం ముక్తి ఈ (ప్రకారం సత్యాదులను పాటించేవారికి మోక్షం కరతలామలక మవుతుంది. 


క దమమునం గర్మేంద్రియముల । శమియింప6గ6 జేంత యది నిసర్గగుణంబై 
రమియించు నెప్పురుషు చి । త్రము దాన నతండు సర్వధర్మకరు( డగున్‌. 550 

ప్రతిపదార్థం: దమమునన్‌= ఇంద్రియ నిగ్రహంతో; కర్మేంద్రియములన్‌= వాక్కు మొదలైన కర్మేంద్రియాలను; శమియింపంగన్‌+చేంయ= 
శాంతింప జేయటం; అది= అది; నిసర్గగుణంబై= సహజస్వభావమై; ఏ+పురుషు చిత్తమున్‌= ఏ మనుజుడి మనస్సును; రమియించున్‌= 
రమింపజేస్తుందో; అతండు= ఆ మనుజుడు; దానన్‌= ఆ చిత్తంచేత; సర్వధర్మకరుండు+అగున్‌= సమస్త ధర్మాలు చేసినవా డవుతాడు. 
తాత్సర్యం: బాహ్యేంద్రియ నిగ్రహాత్మకమైన దమంతో వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే ఐదు 
కర్మేంద్రియాలను శాంతింప జేయటమనేది సహజగుణమై ఎవడి మనస్సును రమింపజేస్తుందో, దానివలన అతడు 
సమస్తమైన ధర్మాలు చేసినవాడవుతాడు. 


854 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆ తెటి( గఘముల( బాచును । బాతకములు వాయ మొగులు వాసిన సంప్ర 
ద్యోతితు( డగు నమృతాంశుని । భాతి వెలుంగు నాత్మమోక్షపద మది సుండీ! 551 
ల్‌ న] చ 

ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ పద్దతి; అఘములన్‌= పాపాలను; పాచును= తొలగిస్తుంది; పాతకములు= పాపాలు; పాయన్‌= 
తొలగగా; మొగులు పాసినన్‌= మబ్బు తొలగిన; సంప్రద్యోతితుండు+అగు= చక్కగా ప్రకాశించేవాడైన; అమృతాంశుని భాతిన్‌= 
చంద్రుడివలె; ఆత్మ వెలుంగున్‌= ఆత్మ ప్రకాశిస్తుంది; అది= ఆ ఆత్మ(ప్రకాశమే; మోక్షపదము సుండీ!= మోక్షస్థానం సుమా! 
తాత్పర్యం: ఆ రీతిగా ఇంద్రియాలను నిగ్రహించటమనే పద్దతి పాపాలు నశింపచేస్తుంది. పాపాలు పోతే మబ్బు 
తొలగితే చంద్రుడు (ప్రకాశించునట్టు ఆత్మ (ప్రకాశిస్తుంది. అదే మోక్షం. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క మనసును వాక్కును రక్షం । బనుపడు నెవ్వనికి శ్రుతి తపస్తాాగము లా 

తని చేతిలోని వగునని | మునిజనములచేత విందుము నిరంతరమున్‌. 552 
ప్రతిపదార్థం: ఎవ్వనికిన్‌= ఏ మనుజుడికి; మనసునున్‌= చిత్తమును; వాక్కునున్‌= మాటయు; రక్షన్‌+పనుపడున్‌= రక్షణకు 
అలవాటుపడునో; (శుతితపస్తాగములు= వేదము, తపస్సు, దానము అనేవి; ఆతనిచేతిలోనివి+అగున్‌+అని= అతడి చేతికి లభ్యము 
లవుతా యని; నిరంతరమున్‌= ఎల్లవేళలా; మునిజనములచేతన్‌= బుషులచేత; విందుము= వింటాము. 


తాత్పర్యం: ఎవడు మనస్సును, మాటను అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో, అతడి చేతిలోనే వేదం, తపస్సు, 
త్యాగం ఉంటాయని సదా మునులు చెప్పగా వింటున్నాము. 


క. పలుకు వడినతని( బాపం । బులు విడుచుం బలికినతని( బొందును బాపం 
బులు నొరుపాపము దనపై | నొలయింపంగనేల నింద యుడిగిన. గాదే. 553 


ప్రతిపదార్థం: పలుకువడినతనిన్‌= నిందపడినవాడిని; పాపంబులు= పాతకాలు; విడుచున్‌= వదలుతాయి; పలికినతనిన్‌= 
నిందించినవాడిని; పాపంబులు= పాతకాలు; పొందును= చేరుతాయి; ఒరుపాపమున్‌= ఇతరుని పాతకమును; తనపైన్‌= తనమీద; 
ఒలయింప(గన్‌+ఏల= వ్యాపింపచేయట మెందుకు?; నింద యుడిగినన్‌= నిందించటం వదలితే; కాదే?= జరుగదా? (ఉచితం 


గాదా) 
తాత్సర్యం: ఎవడు ఊరక ఇతరులచేత నిందించబడతాడో, వాడిని పాపాలు విడిచిపెడతాయి. ఎవడు ఊరక 


ఇతరుడిని నిందిస్తాడో, వాడిని పాపాలు చుట్టుకొంటాయి. అందువలన ఇతరులను నిందించి వారి పాపం తనపై 
వేసికొనటం ఎందుకు? నిందించటం పూర్తిగా వదలి పెట్టితే మంచిదికదా! 


క. _ కుపితు€ డగువాని వ్రతమును | జపమును దేవార్డనంబు శ్రాద్దక్రియయుం 
దపమును దానము యజనము । నపగతములు గాగణజేయు నంతకు( డలుకన్‌. 554 


ప్రతిపదార్థం: అంతకుండు= యముడు; అలుకన్‌= కోపంతో; కుపితుండు+అగువాని వ్రతమును= కోపించినవాడియొక్క 
వ్రతమూ; జపమును= జపమూ; దేవార్చనంబు= దేవపూజ; (శ్రాద్దక్రియయున్‌= పితృకర్మ; తపమును= తపస్సు; దానము= ఈవి; 
యజనము= యాగక్రియ; అపగతములు+కా(గన్‌+చేయున్‌= తొలగేటట్లు చేస్తాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 855 


తాత్పర్యం: ఎవడు కోపం కలిగిఉంటాడో, వాడి వ్రతం, జపం, దేవపూజ, పితృకర్మ, తపస్సు, దానం, యాగ(క్రియ 
- వీటన్నిటినీ కోపంతో యముడు నశింపజేస్తాడు. 


చ. పలుకక యుండుకంటె( దగ బల్కుట మేలు; వినుండు! సత్యముం 
బలుకుట ధర్మమార్గమున( బల్కుట సర్వజన ప్రియంబుగా. 
బలుకుట యోలి నెక్కుడగు భంగులు; వీని నెటింగి యొండుమై. 
బలుకక నాల్లుచందముల( బల్కంగ మెత్తురు వాని దేవతల్‌. 555 


ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి!; పలుకకఉండు కంటెన్‌= మాటలాడక ఉండటంకన్నా; తగన్‌= తగురీతిగా; పల్కుట= 
మాటలాడటం; మేలు= శ్రేయస్కరం; సత్యమున్‌= నిజమును; పలుకుట= వచించటం; ధర్మమార్గమునన్‌= ధర్మపద్దతిలో; పల్కుట= 
వచించటం; సర్వజనప్రియంబుగాన్‌= సమస్త (ప్రజలకు ప్రీతికలిగేటట్లుగా; పలుకుట= వచించటం; ఓలిన్‌= వరుసగా; 
ఎక్కుడు+అగుభంగులు= ఎక్కువఅయిన పద్దతులు; వీనిన్‌= ఈ పద్దతులను; ఎటింగి= తెలిసికొని; ఒండుమైన్‌= మరొకరీతిగా; 
పలుకక= వచించక; నాల్లుచందములన్‌= నాల్లువిధాల; పల్కంగన్‌= వచించగా; వానిన్‌= అట్టు వచించేవాడిని; దేవతల్‌= సురలు; 
మెత్తురు= అభినందిస్తారు. 


తాత్పర్యం: వినండి! మాటలాడకుండా మౌనం వహించటంకంటె తగినట్టు మాటలాడటం మేలు. సత్యంగా 
మాటలాడటం, ధర్మపద్దతిలో మాటలాడటం, సకలజనులకు ప్రీతిగా మాటలాడటం (క్రమంగా శ్రేష్టమైన పద్దతులు. 
ఇట్టా మాట్టాడేపద్దతులు (గ్రహించి మరొక విధంగా మాటలాడక పై జెప్పినట్టు నాలుగువిధాల మాటలాడేవాడిని 
దేవతలు అభినందిస్తారు. 


క. సత్యక్షమాదమంబులు । నిత్యపదంబునకు నెక్కునిచ్చెన; యవి సం 
గత్యనుగతములు సత్సాం । గత్యం బటు గాన ముఖ్యకార్యము సుండీ!' 556 


ప్రతిపదార్థం: సత్య క్షమా దమంబులు= సత్యం, ఓర్పు, ఇంద్రియని[గ్రహం అనేవి; నిత్వపదంబునకున్‌= శాశ్వతమైన స్థానానికి; 
ఎక్కునిచ్చెన= ఎక్కటానికి తగిన సాధనము; అవి= సత్యం మొదలైనవి; సంగత్యనుగతములు= సాంగత్యమును అనుసరించి వచ్చేవి; 
అటుకానన్‌= అందువలన; సత్సాంగత్యంబు= సజ్జనులతోడి పొత్తు; ముఖ్యకార్యము= (ప్రధానంగా చేయదగింది; చుండీ!= సుమా! 


తాత్పర్యం: సత్యం, ఓర్పు, బాహ్యేంద్రియ నిగ్రహం అనేవి మూడూ శాశ్వతమైన మోక్షస్థానం అధిష్టించటానికి 
ఉపకరించే నిచ్చెనవంటివి. అవి సాంగత్యమునుబట్టి వస్తాయి. ఆ కారణాన సజ్జనసాంగత్యం ముఖ్యమైన కర్తవ్యమని 
గమనించండి!” 


నిశేషం: అలంకారం: రూపకం. 


వ. అని సత్య క్షమా దమ ప్రకారవిషయంబు లైన వాక్యంబులు సెప్పిన విని కృతార్జులై సాధ్యులు సంతోషించి 
వెండియు హంసంబున కిట్లనిరి. 557 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; సత్య క్షమా దమ ప్రకారవిషయంబులు+ఐన= సత్యం, ఓర్పు, ఇంద్రియనిగ్రహం వీటి స్వభావం 
విషయంగా గల్గిన; వాక్యంబులు= మాటలు; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; కృతార్జులు+ఐ= కృతకృత్యులై; సాధ్యులు 
సంతోషించి= సాధ్యులు హర్షించి; వెండియున్‌= మరల; హంసంబునకున్‌= అంచతో; ఇట్టు+అనిరి= ఈ రీతిగా అన్నారు. 


856 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: హంస ఈ (ప్రకారంగా సత్యం, క్షమ, దమం అనే గుణాలస్వ భావాన్ని వివరించే మాటలు చెప్పింది. 
అది విని ధన్యులై సాధ్యులు సంతోషించారు. మళ్ళీ హంసతో వారు ఇట్లా అన్నారు. 
క. “ఏమిట లోకం బావృత? । మేమిట( దా వెలు(గకుండు? నేమిట మిత్ర 

స్తోమంబు విడుచు దను గా । దేమిట మోక్షంబు? మాకు నెటి(గింపు దయన్‌.' 558 
ప్రతిపదార్థం: లోకంబు= (ప్రపంచం; ఏమిటన్‌= దేనిచేత; ఆవృతము= ఆవరింపబడింది; ఏమిటన్‌= దేనివలన; తాన్‌= తాను; 
వెలుగకుండున్‌= (ప్రకాశించకుండా ఉంటుంది; ఏమిటన్‌= దేనిచేత; తనున్‌= తనను; మి(త్రస్తోమంబు= మిత్రులసమూహం; 
విడుచున్‌= వదలును; ఏమిటన్‌= దేనివలన; మోక్షంబు= ముక్తి; కాదు= సిద్దించదు; దయన్‌= కృపతో; మాకున్‌ ఎటింగింపు= మాకు 
తెలియజెప్పుము. 
తాత్పర్యం: “ఈ లోకం దేనిచేత కప్పబడి ఉన్నది? ఒకడు తాను దేనివలన (ప్రకాశించకుండా ఉంటాడు? దేనిచేత 
మి(త్రులు తనను వదలిపోతారు? దేనిచేత మోక్షం కలుగదు? ఈ విషయాలు కృపతో మాకు తెలియపరచుము.” 


వ.  అనుటయు. 559 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా. 
తాత్పర్యం: అని సాధ్యులు (ప్రశ్నింపగా. 
ఉ. ఆనతవైరి! యిట్టులను హంసము వారలతోడ “లోక మ 
జ్ఞానముచేత నావృతము సంభృతమత్సరు(డైన వే అగుం 


దాను బ్రకాశసంపదకు( దన్‌ విడుచుం దెగి మిత్రకోటిలో 
భానుగతిన్‌ విమోక్షపద మందదు సంగముకలి నెమ్మెయిన్‌.’ 560 


ప్రతిపదార్థం: ఆనతవైరి!= అవనతులైన శత్రువులు కలవాడా!; హంసము= మరాళం; వారలతోడన్‌= వారితో; ఇట్టులు+అనున్‌= 
ఇట్టా అన్నది; లోకము= (ప్రపంచం; అజ్ఞానము చేతన్‌= జ్ఞానంలేమిచేత; ఆవృతము= కప్పబడింది; తాను= తాను; 
సంభృతమత్సరుండు+ఐనన్‌= మచ్చరముచేత నిండినవాడైతే; ప్రకాశసంపదకున్‌ వేటు+అగున్‌= కాంతి సంపదకు భిన్నమవుతాడు; 
లోభానుగతిన్‌= లోభమును అనుసరించటం చేత; తెగి= సాహసించి; మిత్రకోటి= మిత్రులబ్బందం; తన్‌+విడుచున్‌= తనను 
వదలును; ఏ+మెయిన్‌= ఏ రీతిగానైనా; సంగముకల్మిన్‌= సంసర్గం కలిగి ఉండటంచేత; విమోక్షపదము= విముక్తి స్థానం; అందదు= 
లభించదు. 


తాత్సర్యం: శత్రుంజయుడవైన ఓ ధర్మరాజా! అప్పుడు హంస వారితో ఇట్టా అన్నది: “ఈ లోకం అవివేకంచేత 
ఆవరించబడిఉన్నది. మానవుడు మాత్సర్యం కలవాడైతే లోకంలో ప్రకాశించకుండా పోతాడు. లోభి అయినవాడిని 
మిత్రబృందం వదలిపోతుంది. ఏ రీతిగానైనా లోకసంసర్గం కలిగిఉన్న వాడికి మోక్షం లభించదు.” 


వ. అనిన వారు మరాళంబున కిట్లనిరి. 561 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారు= ఆ సాధ్యులు; మరాళంబునకున్‌= హంసకు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్పర్యం: హంస అట్లా చెప్పేసరికి సాధ్యులు మళ్ళీ దానితో ఇట్టా అన్నారు. 


శాంతిసర్వను - పంచనూశ్వాసము 857 
క “ఎవ్వ(డు రమించు నొక్క(డ, | యెవ్వండు పెక్కండ్ర( బ్రీతి నెసంగంగంజేయున్‌, 
నివ్వటిలు నెవ్వనికి బల । మెవ్వండు కలహంబు వెంట కంతయు. దొలంగున్‌.” 562 


ప్రతిపదార్థం: ఎవ్వండు= ఎవడు; ఒక్క(డ రమించున్‌= ఒకడే (క్రీడిస్తాడు; ఎవ్వండు= ఎవడు; పెక్కండ్రన్‌= పెక్కుమందిని; 
ప్రీతిన్‌= ప్రీతితో; ఎసంగంగన్‌+*చేయున్‌= అతిశయించునట్టు చేస్తాడు; ఎవ్వనికిన్‌= ఎవనికి; బలము= సత్తువ; నివ్వటిలున్‌= 
కలుగుతుంది; ఎవ్వ(డు= ఎవడు; ఎంతయున్‌= మిక్కిలిగా; కలహంబు వెంటకున్‌= జగడపు (త్రోవకు; తొల(గున్‌= దూరంగా 
పోతాడు. 


తాత్సర్యం: ఒక్కడే తనలో తాను రమించేవా డెవడు? చాలామందికి (ప్రీతి కల్గించేవా డెవడు? ఎవనికి బలం 
కలుగుతుంది? ఎవడు కలహపు (త్రోవకు దూరంగా తాలగిపోతాడు? 


వ. అని యడిగిన హంస యిట్లనియె. 563 
ప్రతిపదార్థం: అని యడిగినన్‌= అని (ప్రశ్నించగా; హంస= మరాళం; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్సర్యం: అని సాధ్యులు అడిగేసరికి హంసవారితో ఇట్టా చెప్పింది. 
క, “ప్రాజ్ఞుడు రమించు నొక్క(డ; । ప్రాజ్ఞుడు పెక్కండ్ర( బ్రీతి. బరంగంగం జేయున్‌; 
బ్రాజ్జడు బలవంతుం డగు । బ్రాజ్జడు కలహమునం దొట్టుపడక తొలంగున్‌. 564 


ప్రతిపదార్థం: ప్రాజ్ఞాడు= పండితుడు; ఒక్క(డ= ఒకడే; రమించున్‌= క్రీడిస్తాడు; ప్రాజ్ఞుడు= పండితుడు; పెక్కం[డ్రన్‌= చాలామందిని; 
ప్రీతిన్‌= ప్రీతితో; పరంగంగన్‌+చేయున్‌= ప్రవర్తిల్లునట్లు చేస్తాడు; ప్రాజ్ఞుడు= పండితుడు; బలవంతుండు+అగున్‌= బలంకలవాడవుతాడు; 
'ప్రాజ్ఞండు= పండితుడు; కలహమునన్‌= జగడంలో; తొట్టుపడక= తగులువడక; తొలంగున్‌= దూరంగా పోతాడు. 


తాత్సర్యం: ఆత్మజ్ఞానసంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలోతాను ఆనందిస్తాడు, ఎక్కువమంది జనులలో 
ప్రీతి కలిగిస్తాడు. బలం కలవా డవుతాడు. అట్టి పండితుడు ఎవరితోనూ జగడానికి పోక తొలగిపోతాడు. 


వ. అని చెప్పిన రాయంచతో సాధ్య లిట్లనిరి. 565 
ప్రతిపదార్థం: అని చెప్పిన= అని వచించిన; రాయంచతోన్‌= రాజహంసతో; సాధ్యులు+ఇట్టు+అనిరి= సాధ్యు లీరీతిగా అన్నారు. 
తాత్సర్యం: ఈ రీతిగా చెప్పిన హంసను చూచి సాధ్యులు మరల ఇట్టా చెప్పారు. 


తే. ' విపుండేమిట దేవత్వవిభవ మొందు? । నేమి కతమున సాధుత్వ మెసకమెసంగు? 
నతని కెద్ది యసాధుత్వ మావహించు? । మానుషుం డగు నెద్దాన? మహితమూర్తి! 566 


ప్రతిపదార్థం: మహితమూర్తి!= పూజ్యమైన ఆకృతిగల ఓ హంసా!; విప్రుడు= బ్రాహ్మణుడు; ఏమిటన్‌= దేనిచేత; 
దేవత్వవిభవమున్‌= అమరత్వ వైభవాన్ని; ఒందున్‌= పొందుతాడు; అతనికిన్‌= ఆ విఫ్రుడికి; ఏమి కతమునన్‌= ఏ కారణాన; 
సాధుత్వము= సజ్జనత్వం; ఎసకమెసంగున్‌?= మిక్కిలి అతిశయిస్తుంది?; ఎద్ది= ఏది; అసాధుత్వమున్‌= దుర్దనత్వమును; 
ఆవహించున్‌= కలిగిస్తుంది?; ఏ+దానన్‌= దేనివలన; మానుషుండు+అగున్‌?= కేవలమనుష్యు డవుతాడు? 


తాత్సర్యం: 'దివ్యాకృతి గల ఓ హంసమా! బ్రాహ్మణుడు దేనిచేత దేవతావైభవం పొంది రాణిస్తాడు? ఏ కారణంతో 
అతడు సాధుపురుషుడుగా ప్రశస్తి పొందుతాడు? అతడిని సాధుత్వం లేనివాడినిగా చేసేది ఏది? దేనివలన అతడు 


858 శ్రీమదాంధ్ర మహాభారతము 


కేవలం మనుష్యు డవుతాడు?' 


చ.  అనుటయు హంస మిట్టులను 'నధ్యయనంబున దేవభావముం 
గను; వ్రతవృత్తి సాధువనంగా. జరియించు; జనం బసాధు నా. 
జను బరివాదశీలమున; శౌచవిహీనత మృత్యుభీతి వొం 
దిన మదిలోన నెక్కొనిన దీనత విప్రుడు మానుషుం డగున్‌.” 567 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; హంసము= మరాళం; ఇట్టులు+అనున్‌= ఇట్లా అన్నది; విఫ్రండు= ద్విజుడు; 
అధ్యయనంబునన్‌= వేదం చదువటంచేత; దేవభావమున్‌+కనున్‌= దేవత్వం పొందుతాడు; వ్రతవృత్తిన్‌= పుణ్యకర్మపు వర్తనంచేత; సాధువు 
అనంాన్‌= సజ్జనుడనగా; చరియించున్‌= |ప్రవర్తిల్లుతాడు; పరివాదశీలమునన్‌= నిందాశీలంచేత; జనంబు= (ప్రజ; అసాధునాన్‌+చనున్‌= 
దుర్దనుడనగా అట్లే అయిపోతాడు; శౌచవిహీనతన్‌= శుచిత్వం లేకపోవటం వలన; మృత్యుభీతిన్‌= మరణభయమును; పొందిన మదిలోనన్‌= 
చెందిన హృదయములో; నెక్కొనిన= పాదుకొన్న; దీనతన్‌= దీనత్వముచేత; మానుషుండు+అగున్‌= మనుష్యుడు అవుతాడు. 


తాత్పర్యం: సాధ్యు లట్లా ప్రశ్నించగా హంస ఇట్లా అన్నది - “బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటంతో దేవత్వం 
పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు చేయటంతో సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన శీలం కలవాడైతే 
ప్రజ లతడిని దుర్ణనుడు అని వ్యవహరిస్తారు. శౌచం పాటించకపోవటం వలన, మరణభీతితో దీనత్వం పొందటం 
వలన అతడు కేవలం మనుష్యుడుగా రూపొందుతాడు.” 


క అని పలికి సాధ్యులకు€ దన । తను విభవము సూపి సమ్మదంబున వారల్‌ 

దనుంగొలువ నిజనివాసం । బున కేగి నజుండు నగవు మొగమున నెబయన్‌. 568 
ప్రతిసదార్థం: అని పలికి= అని చెప్పి; అజుండు= బ్రహ్మ; సాధ్యులకున్‌= సాధ్యులనబడే ఆ దేవతావర్గాలకు; తన 
తనువిభవమున్‌= తన శరీరవైభవాన్ని; చూపి= ప్రదర్శించి; వారల్‌= వారు; సమ్మదంబునన్‌= సంతసంతో; తనున్‌+కొలువన్‌= 


తనను ఆరాధించగా; నగవు= నవ్వు; మొగంబునన్‌= వదనమందు; నెజయన్‌= వ్యాపించగా; నిజనివాసంబునకున్‌= తన 
నెలవుకు; ఏగౌన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: హంస రూపంతో ఉన్న బ్రహ్మదేవుడు అట్లా చెప్పి సాధ్యులకు తన నిజమైన శరీరవైభవం చూపాడు. 
వా రందుకు చాలా సంతోషించి ఆయనను సేవించారు. పిమ్మట ముఖంలో నవ్వు దీపిస్తూ ఉండగా (బ్రహ్మ 
తన నెలవైన సత్యలోకానికి వెళ్ళాడు. 
వ. అని చెప్పి భీష్ముండు. 569 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; భీష్ముండు= భీష్ముడు 
తాత్సర్యం: అట్లా ధర్మజుడితో వచించి భీష్ముడు మళ్ళీ ఈ (క్రింది రీతిగా అన్నాడు. 
ఉ. ' సాదరవృత్తి సాధ్యుల( బ్రహర్ష సమేతుల( జేయ( బూని సం 

వాదము సేసె దేవముని వంద్యు( డజుం; డిది సేయు నాయురు 


త్పాదన మిచ్చు సంతతశుభంబులు గీర్తి యొనర్లు( బుత్రపా 
త్రోదయ మావహించు భరతోత్తమ! తన్‌ వినినన్‌ బరించినన్‌.' 570 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 859 


ప్రతిపదార్థం: దేవమునివంద్యు(డు= దేవతలచేతను; మునులచేతను నమస్కరించదగినవాడైన; అజుడు= బ్రహ్మ; సాదరవృత్తిన్‌= 
ఆదరంతో కూడిన వర్తనతో; సాధ్యులన్‌= సాధ్యులను; ప్రహర్షసమేతులన్‌= సంతోషంతో గూడినవారినిగా; చేయన్‌+పూని= చేయ 
నారంభించి; సంవాదమున్‌+చేసెన్‌= సంభాషించాడు; భరత+ఉత్తమ!= భరతవంశములో శ్రేష్టుడా!; ఇది= ఈ సంవాదం; తన్‌= 
తనను; వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; ఆయురుత్సాదనమున్‌= ఆయువు యొక్క పుట్టుకను; చేయున్‌= కలిగిస్తుంది; 
సంతత శుభంబులు= ఎడతెగని మంగళాలను; ఇచ్చున్‌= (ప్రసాదిస్తుంది; కీర్తి+ఒనర్చున్‌= యశస్సు కలిగిస్తుంది; 
పుత్రపౌ(త్ర+ఉదయమున్‌= కొడుకుల, మనుమల ఉద్భవమును; ఆవహించున్‌= కలుగజేస్తుంది. 


తాత్సర్యం: భరతకులశ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! దేవతలకు, మునులకూ నమస్కరణీయుడైన (బ్రహ్మ ఆదరంతో 
సాధ్యులకు సంతోషం కలిగించటానికై వారితో 'హంసగీత' అనే ఈ సంవాదం చేశాడు. ఈ గీతను విన్నా, చదివినా, 
దీర్చాయువు కలుగుతుంది. ఎడతెగని శుభాలు సంభవిస్తాయి. కీర్తి చేకూరుతుంది. పుత్రులు, మనుమలు 
తామరతంపరగా ఉదయించి వంశం వర్తిల్లుతుంది.' 


వ. అనిన విని ధర్మనందనుండు శంతనునందనుతో 'సాంఖ్యయోగంబుల తారతమ్యంబులుం దత్సరూపం 
బులు నెటింగింపవే యనుటయు, నమ్మహీపతికి నమ్మహాత్ముం డిట్లనియె. 571 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా ఆకర్లించి; ధర్మనందనుండు= ధర్మజుడు; శంతనునందనుతోన్‌= శంతనుడి 
కుమారుడైన భీష్ముడితో; సాంఖ్యయోగంబుల తారతమ్యంబులున్‌= సాంఖ్యశాస్త్ర, యోగశాస్త్రములయొక్క తరతమ భేదాలను; 
తత్స్వరూపంబులున్‌= ఆ శాస్త్రాల నిజరూపాలను; ఎజీంగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడుగగా; ఆ+మహీపతికిన్‌= 
ఆ రాజునకు; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: భీష్ము డట్టా చెప్పేసరికి విని ధర్మరాజు అతడితో 'సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం -ఈ రెండింటియొక్క 
భేదాలు, వాటి స్వరూపాలు తెలియజెప్పుము” అని అడిగాడు. అంతట ఆ నరపాలుడితో భీషు డు ఈ రీతిగా చెప్పాడు. 


భీష్ముడు ధర్మజునకు యోగతంత్రప్రకారము చెప్పుట (సం. 12-289-2) 


క తెలుపుదురు సాంఖ్యులును యో । గులు దమతమ తెటి(గు మేలగుట కారణసం 
కలితముగ నాకు. జూడ(గ | నలఘుగుణా! యొక్క రూప యయ్యిరు దెటి(గున్‌. 572 


ప్రతిపదార్థం: అలఘుగుణా!= గొప్ప గుణాలు గలవాడా!; సాంఖ్యులునున్‌= సాంఖ్య మార్గం అనుసరించేవారూ; యోగులున్‌= 
యోగమార్గం అవలంబించేవారూ; కారణసంకలితముగన్‌= హేతువులతో కూడ; తమ తమ తెజంగులు= తమ తమ పద్దతులు; 
మేలు+అగుట= (్రేష్టంకావటం; తెలుపుదురు= చెప్పుతారు; నాకున్‌+*చూడంగన్‌= నేను పరిశీలింపగా; ఆ+ఇరుదెజంగున్‌= ఆ 
రెండు విధాలత్రోవయును; ఒక్కరూప= ఒకే విధమైనది. 


తాత్సర్యం: 'శ్రేష్టగుణుడవైన ఓ ధర్మజా! సాంఖ్యులు, యోగులు తమ తమ మార్గాలే మేలైనవని కారణాలు 
నిరూపిస్తూ ప్రకటిస్తారు. కాని నా దృష్టికి ఆ రెండు మార్గాలూ ఒక్కటే. 


క  ప్రత్యక్షహేతువాదులు । సత్యపరా! యోగపరులు సాంఖ్యులు శాస్తా 


స్‌ 


ర్థాత్యంతనైపుణులు స । ద్ద్హత్యాకలనంబు సరియ తదుభయమునకున్‌. 573 


థ 


ప్రతిపదార్థం: సత్యపరా!= సత్యపరాయణా!; యోగపరులు= యోగులు; ప్రత్యక్షహేతువాదులు= ప్రత్యక్షాన్నే ప్రామాణ్యహేతువని 
వాదించేవారు; సాంఖ్యులు= సాంఖ్యమార్గం అనుసరించేవారు; శా(స్తార్థాత్యంతనైపుణులు= శాస్త్ర ప్రతిపాదితమైన విషయములందు 


860 శ్రీమదాంధ్ర మహాభారతము 


మిక్కిలి సామర్థ్యం కలవారు; తదుభయమునకున్‌= ఆ రెంటికీ; సద్గత్యాకలనంబు= ఉన్నతమైన గతి చేకూరటం; సరి+అ= 
సమానమే. 

తాత్పర్యం: సత్యనిష్టుడవైన ఓ ధర్మపుత్రా! యోగులు ప్రత్యక్ష మొక్కటే ప్రమాణహేతువని వాదిస్తారు. సాంఖ్యులు 
శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాలలో విశ్వాసం కలిగి అవే ప్రమాణమని నిరూపిస్తారు. అయినా ఈ రెండుమార్గాలవారూ 
చివరికి పొందే లక్ష్యం ఒక్కటే. 


క. ఆతెరువులు రెంటికి వే | జై తో'యట దర్శనంబునంద నరేంద్రా! 
భూతహితము సద్వృతచ । ర్యాతిశయము శౌచమును నియతకృత్యంబుల్‌.' 574 


ప్రతిపదార్థం: నరేంద్రా!= రాజా!; ఆ తెరువులు= ఆ మార్గాలు; రెంటికిన్‌= రెండింటికి; వేజైతోచుట= విభిన్నములై భాసించటం; 
దర్శనంబునంద= శాస్త్రమునందే; భూతహితము= ప్రాణులకు మేలు చేయటం; స(ద్రుతచర్యాతిశయము= మంచి నియమాలను 
ఎక్కువగా పాటించటం; శౌచమును= శుచిత్వం; నియతకృత్యంబుల్‌= రెండు మార్గాలకూ తప్పనిసరిగా సంబద్దమైన కార్యాలు. 


తాత్పర్యం: రాజా! సాంఖ్యయోగాల మార్గాలు రెండూ విభిన్నమై కనిపించటమనేది కేవలం శాస్త్రమునందు మాత్రమే. 
ప్రాణులపట్ట్ల హితం, మంచి నియమాలు పాటించటం, శౌచం ఈ రెండుమార్గాలకూ నియతమైన కార్యాలే.” 
నిశేషం: సాంఖ్యయోగౌ పృథగ్సాలాః । ప్రవదన్సి న పండితాః 
ఏకమస్యాస్థిత స్పమ్యక్‌ । ఉభయో ర్విందతే ఫలమ్‌ ॥ (గీత - 5-4) 
యత్సాంఖైః ప్రాప్యతే స్థానం ॥ తద్యోగై రపి గమ్యతే I 
ఏకం సాంఖ్యం చ యోగం చ | యః పశ్యతి స పశ్యతి ॥ (గీత - 5-5) 
అని శ్రీకృష్ణుడు గీతలో ప్రతిపాదించి ఉన్నాడు. “అవివేకులు మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరువేరని చెప్పుతారు. ఈ 
రెండింటిలో దేని ననుష్టించినా ఫల ప్రాప్తి కలుగుతుంది. సాంఖ్యులు పొందే స్థానాన్నే యోగులు కూడా పొందుతారు. అందువలన 
సాంఖ్యయోగాలను రెంటినీ ఒక్కటిగా చూచేవాడు యథార్థదర్శి' అన్న గీతాచార్యుడి అభిప్రాయం ఇక్కడ భీష్ముడు చెప్పిన మాటలతో 
సరిపడుతున్నది. 
వ. అనిన విని యుధిష్టిరుండు 'భూతదయయును, సద్వతధారణంబును, శౌచంబును దుల్యంబులై 
సాంఖ్యయోగంబులకు దర్శనంబు వేజిగుట యెట్లు? వివరింపవే యనుటయు, నన్నరదేవునకు దేవవ్రతుం 
డిట్లనియె. 575 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మజుడు; సాంఖ్యయోగంబులకున్‌= సాంఖ్యానికీ, యోగానికీ; 
భూతదయయునున్‌= ప్రాణులపట్ట్ల కృపయు; సద్రతధారణంబునున్‌= మంచినియమాలు పాటించటమూ; శౌచంబునున్‌= 
శుచిత్వమూ; తుల్యంబులు+ఐ= సమానములై; దర్శనంబు= శాస్త్రం; వేణు+అగుట= భిన్నమవటం; ఎట్టు= ఎట్టా; వివరింపవే= 
విశదీకరింపుమా; అనుటయున్‌= అని అడుగగా; ఆ+నరదేవునకున్‌= ఆ రాజుకు; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: భీష్ముడు చెప్పింది విని ధర్మరాజు 'సాంఖ్యయోగమార్లాలు రెండింటికీ భూతదయ, వ్రతనిర్వహణ, 
శుచిత్వం అనేవి సమానాలై ఉండగా శాస్త్రం మాత్రం ఎట్టా వేరుగా ఉంటుంది? ఈ సంగతి వివరించుము” అని 
అర్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 861 


క “యోగులకు యోగబలమున । రాగము మోహంబునుం జిరస్నహము.గా 
మాగమము( గ్రోధము గుణా । యోగము వరుస. బెడంబాప నున్నతి యొలయున్‌. 576 


ప్రతిపదార్థం: యోగబలమునన్‌= యోగము యొక్క సామర్థ్యంతో; రాగమున్‌= విషయముల మీది అనురాగాన్నీ; మోహంబునున్‌= 
అజ్ఞానాన్నీ; చిరస్నేహమున్‌= దీర్హకాలికమైన ప్రీతిని; కామ+ఆగమమున్‌= అభిలాష యొక్క ఉత్పత్తినీ; క్రోధమున్‌= కోపాన్నీ; 
వరుసన్‌= (క్రమంగా; గుణ+ఆ యోగము= పై దోషాలకు విరుద్దాలైన సద్గుణాలతోడి కలయిక; పెడన్‌+పాపన్‌= తొలగించగా; 
యోగులకున్‌= యోగమార్గంలో ఉన్నవారికి; ఉన్నతి= జౌన్నత్యం; ఒలయున్‌= సిద్ధిస్తుంది. 


తాత్పర్యం: రాగం, మోహం, దీర్హకాలికమైన స్నేహం, కామం, (క్రోధం అనే దుర్గుణాలు ఆత్మోన్నతిని నిరోధించేవి. 
యోగబలంతో సై దోషాలను తద్విరుద్దమైన సద్గుణాలతో తొలగిస్తే యోగులకు ఆత్మోన్నతి లభిస్తుంది. 


విశేషం: పద్యంలో 'గుణాయోగము'” అన్న పదాన్ని ద్వితీయాంతంగా (గ్రహిస్తే, రాగాదులతోపాటు త్రిగుణాలతోడి ఆ యోగాన్ని 
(కలయికను) కూడా యోగబలంతో తొలగిస్తే - అని అర్థం చెప్పాలి. 


చ. ఘనర్తుషమున్‌ సముద్దతమృగంబును జాలము వ్రచ్చి వాగురా 

వినిహతి జేసి యిష్టపదవిం జను చాడ్పున యోగతంత్రరో 

ధనమగు లోభ జాత దురితవ్రజముం బెడంబాచి సత్సథం 

బున జరియించు యోగి సుఖమూర్తిత సుస్టితగా వహించుచున్‌. 577 
ప్రతిపదార్థం: ఘనరుషమున్‌= పెద్ద చేపయున్నూ; సముద్దతమృగంబును= బలిష్టమై గర్వించిన జంతువున్నూ; జాలమున్‌= 
వలను; వ్రచ్చి= చించి; వాగురావినిహతిన్‌+చేసి= ఉరిని ఛేదించి; ఇష్టపదవిన్‌= ఇచ్చవచ్చిన (త్రోవలో; చనుచాడ్సునన్‌= పోయేటట్లు; 
యోగి= యోగం శీలించేవాడు; సుఖమూర్తితన్‌= సుఖస్వరూపాన్ని; సుస్టితగాన్‌= దృఢంగా ఉండేటట్టు; వహించుచున్‌= 
కలిగిఉంటూ; యోగతంత్ర రోధనము+అగు= యోగంయొక్క ఉపాయాలను అడ్డగించినదైన; లోభజాతదురితవ్రజమున్‌= 
లోభంనుండి కలిగిన పాపసంచయాన్ని; పెడన్‌+పాచి= తొలగ।ద్రోసి; సత్సథంబునన్‌= సన్మార్గంలో; చరియించున్‌= సంచరిస్తాడు. 
తాత్సర్యం: పెద్దచేప వలను చించుకొని, బలిష్టమైన మృగము ఉరిని ఛేదించుకొని ఇచ్చవచ్చిన దారిలో వెళ్ళిపోతాయి. 
అట్లే యోగి దృఢమైన సుఖస్వరూపంలో ఉంటూ యోగోపాయాలను నిరోధించే పాపాలను తొలగించుకొని 
సన్మార్గంలో సంచరిస్తాడు. 


నిశేషం: అలం: ఉపమ. 
ఆ. యోగబలము లేని యొకభంగి యోగి బల్‌ । ద్రోపు లేని మీను నేపు లేని 
మృగము వలయు నురియు. దెగిపోవ నుటుకంగ । లేనియట్ల భవములోన నడంగు. 578 


ప్రతిపదార్థం: యోగబలము లేని= యోగశక్తి చాలని; ఒక భంగియోగి= ఒక మాదిరి యోగి; బల్‌త్రోపులేని మీనున్‌= పెద్దగా దూసుకొని 
పోయేశక్తి లేని చేప; ఏపు లేని మృగమున్‌= విజృంభించే శక్తిలేని జంతువు; వలయున్‌= జాలమును; ఉరియున్‌= పాశమును; తెగిపోవన్‌= 
తెగిపోయేటట్లుగా; ఉణుకంగలేని+అట్ల= పరుగెత్తలేని మాదిరిగా; భవములోనన్‌= సంసారంలో; అడంగున్‌= అణగిపోతాడు. 
తాత్సర్యం: బలాధిక్యంతో విజృంభించి ముందుకు దూసుకొని పోలేని చేప వలను ఛేదించలేదు. అట్టే శక్తి చాలని 
మృగం ఉరిని తెగజేసి ముందుకు పోలేదు. అవి రెండూ పాశం (క్రింద తగులువడతాయి. అదే రీతిగా యోగబలం 
చాలని యోగి పాపపాశాలను ఛేదించలేక సంసారంలోనే నిబద్దుడైపోతాడు. 


862 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. అల్పమైన యగ్ని యడంగు నింధనములు । మీ6ద వైవ బలము మిగులలేని 

యోగమట్ల తనకు నురునట్టి దానన | సాదమొందు సకలజనమనోజ్ఞ! 579 
ప్రతిపదార్థం: సకలజనమనోజ్ఞ!= సమస్త ప్రజలకు మనోహరమైనవాడా!; అల్పమైన= కొద్దిపాటిదైన; అగ్ని= నిప్పు; ఇంధనములు= 
కట్టెలు; మీందవైవన్‌= పైనవేయగా; అడంగున్‌= ఆరిపోతుంది; అట్ల= అదే మాదిరిగా; బలము మిగులలేని= శక్తి చాలని; యోగము= 
యోగానుష్టానం; తనకున్‌+ఉరునట్టి దానన్‌+అ= తనకు తగిన దానితోనే; సాదము+ఒందున్‌= అణగారిపోతుంది 


తాత్పర్యం: సకల జనులకు హృదయంగముడవైన ధర్మసుతా! కొద్దిపాటి నిప్పు కట్టెలు పైన పడవేస్తే ఆరిపోతుంది. 
అదే రీతిగా బలహీనమైన యోగం కూడా తన కనుకూలమైన దానితోనే అణగారిపోతుంది. కట్టెలు అగ్నికి 
అనుకూలమైనప్పటికీ నిప్పు తక్కువై కట్టెలెక్కువైతే నిప్పు శమించిపోతుంది. (అదే రీతిగా అనుకూలమైన 
యోగసాధనలే యోగానికి బలం లేనప్పుడు దానిని శమింపజేస్తాయని తాత్సర్యం). 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. ఇద్దమైన యగ్ని ఇంధన సంపద । నతిశయిల్లు నట్టు లధికబలస 
మగ్రసారయోగ మహిమయు నంతంత । కగ్గలించు వ్రతము లగ్గలింప. 580 
ప్రతిపదార్థం: ఇద్దము+ఐన= దీపించిన; అగ్ని= అనలం; ఇంధనసంపదన్‌= కట్టెల సమృద్దిచేత; అతిశయిల్లునట్టులు= ఎక్కువగా 


మండే విధంగా; అధికబలసమ(గ్రసారయోగ మహిమయున్‌= ఎక్కువ బలంతో సమ(గ్రమైన గ్రేష్టయోగ ప్రభావం కూడ; వ్రతములు= 
నియమాలు; అగ్గలింపన్‌= ఎక్కువ కాగా; అంతంతకున్‌= అంతకంతకు; అగ్గలించున్‌= అతిశయిస్తుంది. 


తాత్సర్యం: బాగా జృలించిన అగ్ని ఎక్కువగా వంటచెరకు అందిస్తే ఇంకా ఎక్కువగా మండుతుంది. అదే రీతిగా 


శక్తిమంతమైన యోగంయొక్క (ప్రభావం ఎంతకెంతకు నియమసాధనలు ఎక్కువవుతాయో, అంతకంతకు 
అతిశయమై రాణిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క స్రోతోవేగము పటుగతి | వీతబలుం దిగుచునట్లు విషయము లీడ్డుం 
జేతోబలసంభృత యో । గాతిశయుండు గాని వాని నంచితచరితా! 581 


ప్రతిపదార్థం: అంచితచరితా= పూజ్యమైన చరిత్రం కలవాడా!; (స్రోతోవేగము= ప్రవాహంయొక్క వేగం; పటుగతిన్‌= పటిష్టమైన 
నడకతో; వీతబలున్‌= తొలగినబలం కలవాడిని; తిగుచునట్లు= లాగివేసేటట్టు; చేతో బలసంభృతయోగాతిశయుండు= మనోబలంతో 
నిండిన యోగదృఢత్వం కలవాడు; కానివానిన్‌= కానట్టి యోగిని; విషయములు= శబ్దం మొదలైన విషయాలు; -ఈడ్చున్‌= 
లాగివేస్తాయి. 


తాత్పర్యం: మాన్యచరిత్రుడవగు ఓ ధర్మరాజా! బలంగా ముందుకు సాగిపోయే (ప్రవాహవేగం బలహీనుడిని 
లాగివేస్తుంది. అట్లాగే మనోబలంతో కూడిన యోగశక్తి లేనివాడిని శబ్దస్సర్శాది విషయాలు తమవైపునకు 
లాగివేస్తాయి. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 863 


నిశేషం: అలం: ఉపమ. 


క నది రయము వారణేంద్రుండు । గుదియించిన యట్ల పోలె. గురువర! దైన్యా 
స్పదమగు విషయోల్లాసము. । గుదియించును యోగసిద్ది గురుహృద్దలుండున్‌. 582 


ప్రతిపదార్థం: కురువర!= కురుశ్రేష్టా!; వారణ+ఇంద్రుండు= గజేంద్రుడు; నదిరయమున్‌= నదీవేగాన్ని; కుదియించిన అట్ట 
పోలెన్‌= అడ్డగించేటట్లే; యోగసిద్ది గురుహృద్బలు(డున్‌= యోగంయొక్క సిద్దిచేత గొప్పదైన మనోబలం కలవాడుకూడా; 
దైన్యాస్సదము+అగు= దీనత్వానికి నెలవైన; విషయ+ఉల్దాసమున్‌= శబ్దాదివిషయాల విలాసాన్ని; కుదియించును= అడ్డగిన్తాడు. 
తాత్సర్యం: కురువర్యా! మదించిన ఏనుగు నదీప్రవాహ వేగాన్ని తగ్గించినట్లే యోగసిద్ధితో మనోబలం 
సంపాదించుకొన్న యోగివర్యుడు దీనత్వం కలిగించే విషయాల ఉరవడిని తగ్గించివేస్తాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


తే. కుపితుండగు నంతకుండును గ్రోధఘోర | మృత్యువును నైన నియమసమృద్దయోగ 

బలునిదెస వోవ( జాల రప్రతిహతముగ । నెందు జరియించు నతండు నరేంద్రముఖ్య! 583 
ప్రతిపదార్థం: నరేం(ద్రముఖ్య!= రాజ'శ్రేష్టా!; కుపితుండు+అగు= కోపించినవాడైన; అంతకుండును= యముడు అయినా; 
క్రోధఘోరమృత్యువునున్‌+ఐనన్‌= కోపంచేత భయంకరమైన మృత్యుదేవత ఐనా; నియమసమృద్ధ యోగబలుని దెసన్‌= 


నియమాలతో సమగ్రమైన యోగబలం కలవాడివైపు; పోవన్‌+చాలరు= పోలేరు; అతండు= ఆ యోగి; అప్రతిహతముగన్‌= 
ఎదురులేకుండ; ఎందున్‌+చరియించున్‌= ఎక్కడనైనా తిరుగగలడు. 


తాత్సర్యం: నృపథ్రేష్టా! కోపించిన యముడుగానీ, కోపభీకరమైన మృత్యువుగానీ దృఢనియమాలను పాలించి 
యోగశక్తి పరిపూర్ణుడైన యోగిచెంతకు పోలేరు. అట్లాంటి యోగీంద్రుడు ఎదురులేనివాడై ఎక్కడనైనా తిరుగుతాడు. 


క. భోగంబు6 దపము( బొరింబొరి । రాగవిరాగతల హృదయరంగమునకు. గే 
ళగతుల. దెచ్చి యార్లుచు | యోగి యనుభవించు. దగిలియుండం డెందున్‌. 584 


ప్రతిపదార్థం: యోగి= యోగశీలుడు; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికి; భోగంబున్‌= విషయానుభవాన్ని; తపమున్‌= తపస్సును; 
రాగవిరాగతలన్‌= రక్తినీ, విరక్తినీ; హృదయరంగమునకున్‌= చిత్తం అనే రంగస్ఫలానికి; కేళీగతులన్‌= |క్రీడాగమనాలతో; తెచ్చి= 
తీసికొనివచ్చి; ఆర్చుచున్‌= ఆడిస్తూ; అనుభవించున్‌= అనుభవిస్తాడు; ఎందున్‌= దేనిలోనూ; తగిలిఉండడు= ఆసక్తుడై ఉండడు. 
తాత్సర్యం: యోగాభ్యాసపరుడైనవాడు మాటిమాటికీ తన హృదయమనే రంగస్థలం మీదికి విషయసుఖానుభవాన్నీ, 
తపస్సునూ, రాగాన్నీ, విరాగాన్నీ సవిలాసంగా తీసికొనివచ్చి ఆడిస్తూ ఉంటాడు. ఎందులోనూ తగులువడకుండా 
తాను ఆ క్రీడారసాన్ని అనుభవిస్తాడు. 


విశేషం: అలం: రూపకం. 


క జగతీవర! యోగస్టూ । లగతులు సెప్పితి వినం గలదు సూక్ష్మవిధం 
బగుమార్గ ప్రచయము ద । న్నిగదన మవధానమున వినిన మతి దేటున్‌. 585 


ప్రతిపదార్థం: జగతీవర!= భూవరా!; యోగస్థూల గతులు= యోగంయొక్క స్టూలమైన విధానాలు; చెప్పితిన్‌= వివరించాను; 
సూక్ష్మవిధంబు+అగు= సూక్ష్మపద్దతిగల; మార్గప్రచయము= విధానాల సముదాయం; వినంగలదు= వినటానికి మిగిలిఉన్నది; 


864 శ్రీమదాంధ్ర మహాభారతము 
తన్నిగదనమున్‌= ఆ చెప్పటాన్ని; అవధానమునన్‌= హెచ్చరికతో; వినినన్‌= వింటే; మతి= బుద్ది; తేజున్‌= ప్రసన్నతపొందుతుంది. 


తాత్సర్యం: రాజా! యోగానికి చెందిన స్థూలమైన విషయాలు ఇంతవరకూ చెప్పాను. ఇంకా సూక్ష్మ విషయాలైన 
కొన్ని యోగవిధానాలు వినవలసి ఉన్నాయి. వాటి వివరణ సావధానంగా వింటే బుద్ది నిర్మలమవుతుంది. 


క ఏమిగతి లక్ష్యభేదము. । దా మేలుగ( జేయు ధన్వి తత్పరు(డై యో 

గామల చిత్తుండు మోక్షం । బామెయి సాధించువా€ డహంకృతిదూరా! 586 
ప్రతిపదార్థం: అహంకృతిదూరా!= అహంకారం లేనివాడా!; ధన్వి= విలుకాడు; ఏమిగతిన్‌= ఎట్టు; తత్సరు(డు+ఐ= 
దానియందాసక్తుడై; తాన్‌= తాను; లక్ష్యభేదమున్‌= గురిని ఛేదించటాన్ని; మేలుగన్‌= బాగా; చేయున్‌= చేస్తాడో; ఆ+మెయిన్‌= 
అదేరీతిగా; యోగ+అమలచిత్తుండు= యోగముచే నిర్మలమైన హృదయం కలవాడు; మోక్షంబు= ముక్తిని; సాధించువాండు= 
సంపాదిస్తాడు. 
తాత్సర్యం: అహంకారంలేని ఓ ధర్మరాజా! విలుకాడు తదేకచిత్తుడై ఎట్టా లక్ష్యాన్ని చక్కగా ఛేదిస్తాడో, అట్లాగే 
యోగనిపుణుడు మోక్షలక్ష్యాన్ని సాధిస్తాడు. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. నేతికుండ మోచి యే తెటి(గున సోబ । నాలు వ్రాయు నైపుణంబు గలుగు 

పురుషుండట్ల యోగపరిణతుండును నాత్మ । నేమటిక విముక్తి కెక్క వలయు. 587 
ప్రతిపదార్థం: నైపుణంబు గలుగు= నేర్పుగల; పురుషుండు= మనుజుడు; నేతికుండ= నేతితో నింపిన కుండను; మోచి= వహించి; 
ఏ+తెబిగునన్‌= ఏ రీతిగా; సోబనాలు= మెట్టు; ప్రాతున్‌= ఎక్కుతాడో; అట్ల= ఆ రీతిగానే; యోగపరిణతుండునున్‌= 
యోగనిపుణుడుకూడ; ఆత న్‌+ ఏమణక= ఆత విషయంలో మరుపులేకుండా; విముక్తికిన్‌= మోక్షానికి; ఎక్కన్‌వలయున్‌= ఎగటబ్రాకాలి. 
తాత్సర్యం: నేర్పుగల పురుషుడు నెత్తిపై నేతికుండ మోసికొని ఎట్టా మెట్టు ఎక్కిపోతాడో, అట్లాగే యోగనిపుణత 
గలవాడు కూడ ఆత్మను మరువకుండా మోక్షసౌధాన్ని అధిష్టించాలి. 


నిశేషం: అలం: ఉపమ. 


తే. రధికునకు( గలమరికి సారథియు€ గర్భ । ధారుండును బోలె నాత్మకు€ దాను సుపథ 

వర్తనైకవిధాయి గావలయు యోగ । ధారణా నిశ్చలుం డగు ధీరు డధిప! 588 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; రథికునకున్‌= రథమునధిష్టించిన వాడికిని; కలమరికిన్‌= ఓడనెక్కిపోయేవాడికిని; సారథియున్‌= 
రథంనడిపేవాడును; కర్లధారు(డును పోలెన్‌= చుక్కానిపట్టేవాడివలె; యోగధారణానిశ్చలుండు+అగు= యోగమును ధరించుటలో 
చలనములేనివాడైన; ధీరుండు= ధైర్యముగలవాడు; తాను= తాను; ఆత్మకున్‌= తన ఆత్మకు; (తనకు); సుపథవర్తనైక విధాయి= 
మంచి మార్గమున (ప్రవర్తించుటను మాత్రమే కల్పించువాడు; కావలయున్‌= కావాలి. 
తాత్సర్యం: రాజా! రథమెక్కి పోయేవాడిని సారథివలె, పడవ ఎక్కి పయనించే వాడిని చుక్కాని పట్టేవాడివలె 
యోగధారణలో నిశ్చలస్థితిని పొందిన ధీరచిత్తుడు తన ఆత్మను మంచి మార్గంలోనే నడిపించాలి. 


నిశేషం: అలం: ఉపమ. 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 865 


క. శిరమును నాభియు హృదయము | నురమును గర్జములు. బార్వయుగళము నాత్సా 
దరణీయస్థానము ల । య్యిరవుల( గనుయోగి యాత్మ నిభపురనాథా!' 589 


ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినానగరరాజా!; శిరమును= తలను; నాభియున్‌= బొడ్డును; హృదయమున్‌= హృదయాన్ని; 
ఉరమును= వక్షమును; కర్లములున్‌= చెవులు; పార్ట్యయుగళమున్‌= రెండు ప్రక్కలును; ఆత్మాదరణీయస్థానములు= ఆత్మకు 
ఆదరించదగిన (ప్రదేశాలు; యోగి= యోగశీలుడు; ఆ+ఇరవులన్‌= ఆ స్థానాలలో; ఆత్మన్‌ కనున్‌= ఆత్మను చూస్తాడు. 


తాత్సర్యం: హస్తినాపుర ప్రభుడవైన ఓ ధర్మపుత్రా! శరీరంలో తల, బొడ్డు, హృదయం, వక్షం, చెవులు, ఇరుప్రక్కలు 
- ఆత్మకు ఆదరించదగిన నెలవులై ఉన్నాయి. యోగి అయినవాడు ఆ స్థానాలలో తన ఆత్మను సందర్శిన్తాడు.” 


వ. అనిన నజాతశత్రుం డాపగాపుత్రునితో నిట్లనియె. 590 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అజాతశత్రుండు= ధర్మరాజు; ఆపగా పుత్రునితోన్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 
తాత్సర్యం: భీష్ము డట్టా చెప్పగా ధర్మజుడు అతడితో ఇట్టా అన్నాడు: 
తే. “యోగి యెటి యాహారంబు లుడుగవలయు? । నాత. డెబ్లంగి భోజ్సంబు లనుభవించి 
ప జ బ్‌ 
బలము వడయువాండిది నాకు( దెలియంజెప్ప । వే జనస్తవనీయసమిద్దబుద్ది! 591 


ప్రతిపదార్థం: జన స్తవనీయ సమిద్ద బుద్ధి!= జనులచేత స్తుతించదగిన తేజోవంతమైన బుద్దికలవాడా!; యోగి= యోగళీలుడు; 
ఎట్టి= ఎటువంటి; ఆహారంబులు= భోజనాలు; ఉడుగన్‌ వలయున్‌?= వర్టించాలి?; ఆతండు= ఆ యోగి; ఏ+భంగిభోజ్యంబులు= 
ఎట్లాంటి ఆహారపదార్థాలను; అనుభవించి= భుజించి; బలము+పడయువా(డు?= బలం పొందుతాడు; ఇది= ఈ విషయం; 
నాకున్‌+తెలియన్‌=చెప్పవే!= నాకు ఎజుగజేయుమా! 


తాత్పర్యం: 'ప్రజాస్తుతికి పాత్రమై దీపించే బుద్దిగల ఓ పితామహా! యోగి ఎట్లాంటి ఆహారాలు వర్ణించాలి? అతడు 
ఎటువంటి ఆహారాలు తింటే బలం పుంజుకొంటాడు? ఈ విషయం నాకు వివరించుము.” 


సీ  అనవుడు నతనితో నతండు 'సుస్నిర్ధంబు । లైన యాహారముల్‌ మానువాండు 
యోగి; నీరసముల నుదకంబులను జాల । నాశలి పుచ్చుచు నవియు నుదర 
మధికపూర్ణంబగు నట్లుగా గొనక వ । ర్తించుట బలము వర్ధింపంజేయు” 
నని చెప్పి వెండియు నను 'గామమును గ్రోధ । మును నిద్రయును దృష్టయును భయంబు 


తే. రతియు నరతియుం బవనంబుగతియు నుడిపి । ధారణా నిశ్చలుం డయి తన్ను( దాన 
కనుచునుండెడు యోగి దుర్గంపు(జోటు । వెడల నరిగి సుఖస్టానవిభవ మొందు. 592 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతనితోన్‌= ఆ ధర్మజుడితో; అతండు= భీష్ముడు; యోగి= యోగాభ్యాసపరుడు; 
సున్నిగ్రంబులు+ఐన= నూనెగల్లి చిక్కనైన; ఆహారముల్‌= భోజనాలు; మానువాండు= వదలేవాడు; నీరసములన్‌= సరసములు కానట్టి 
పదార్థాలతోనూ; ఉదకంబులనున్‌= నీటితోను; చాలన్‌= మిక్కిలిగా; ఆ(కలి పుచ్చుచున్‌= ఆకలి తీర్చుకొంటూ; అవియున్‌= అవికూడా; 
ఉదరము= పొట్ట; అధికపూర్ణంబు+అగునట్టుగాన్‌= మిక్కిలి నిండేటట్టుగా; కొనక= (గ్రహించక; వర్తించుట= ఉండటం; బలమున్‌= 
సత్తువను; వర్టిల్లన్‌+చేయున్‌= వృద్దిపొందిస్తుంది; అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల; అనున్‌= ఇట్టా అన్నాడు; కామమునున్‌= 


866 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోరికనూ; క్రోధమునున్‌= కోపాన్నీ; నిద్రయునున్‌= నిద్రనూ; తృష్టయునున్‌= ఆశనూ; భయంబున్‌= భీతినీ; రతియున్‌= రాగాన్నీ; 
అరతియున్‌= రాగంలేమినీ; పవనంబుగతియున్‌= శ్యాసగమనాన్నీ; ఉడిపి= ఉడిగించి; ధారణా నిశ్చలుండు+అయి= యోగమును 
ధరించటంలో కదలికలేనివాడై; తన్నున్‌= తనను; తాన= తానే; కనుచున్‌+ఉండెడు యోగి= చూస్తూ ఉండే యోగి; దుర్గంపు(జోటున్‌= 
చొరరాని ప్రదేశాన్ని; వెడలన్‌+అరిగి= అతిక్రమించిపోయి; సుఖస్టానవిభవమున్‌= ఆనందపదముయొక్క వైభవాన్ని; ఒందున్‌= 
పొందుతాడు. 


తాత్పర్యం: ధర్మరాజు అట్లా అడుగగా అతడితో భీష్ముడు ఇట్టా అన్నాడు: 'యోగి నూనెగల చిక్కనైన 
ఆహారపదార్థాలు వర్ణించాలి. రసవత్తరములు కాని పదార్థాలతో, నీటితో ఆకలి తీర్చుకొనాలి. అవికూడా 
పొట్టనిండేటట్టు ఎక్కువగా తీసికొనరాదు. అట్లా ఉంటే బలం పెంపొందుతుంది” - ఈ రీతిగా చెప్పి భీష్ముడు 
మళ్ళీ ఇట్టా అన్నాడు: - 'కామాన్నీ, (క్రోధాన్నీ, నిద్రనూ, ఆశనూ, భయాన్నీ, అభిరుచినీ, అభిరుచిలేనితనాన్నీ, 
శ్వాసగమనాన్నీ ఉడిగించాలి. యోగధారణలో నిశ్చలత కలిగి తనలో తనను చూచుకొంటూ రమించే యోగి 
దుర్గమ(ప్రదేశాలను నిర్గమించి నిత్యసుఖానికి నెలవైన ధామం చేరుకొంటాడు. 


క జనవర! యసిధారావ్రత । మన(దగియెడు ధారణానియతి పనుపడు నె 
వ్వని చిత్తంబున నా యో । గనిరూఢున కరిది యైన కార్యము. గలదే. 593 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; ఎవ్వనిచిత్తంబునన్‌= ఎవడి హృదయంలో; అసిధారావ్రతము= కత్తివాదరపై నడక; అనన్‌+తగియెడు= 
అని చెప్పదగిన; ధారణానియతి= ధారణయొక్క నియమం; పనుపడున్‌= అలవడుతుందో; ఆ యోగనిరూఢునకున్‌= అట్టి 
యోగసిద్దుడికి; అరిది+ఐన కార్యమున్‌= అశక్యమైన పని; కలదే?= ఉన్నదా? 

తాత్పర్యం: రాజా! కత్తి వాదరపై నడక అనదగిన యోగధారణా నియమం ఎవడి చిత్తంలో స్థిరమై ఉంటుందో 
అట్లాంటి యోగనిపుణుడు సాధించరాని కార్యమేమున్నది? 


క యోగనిరూఢు(డు సంగ । త్యాగానందైకరతు( డతనికి జనన సం 
యోగము మృతిదైన్యంబును । భోగాభోగ సుఖదుఃఖములు లే వధిపా! 594 


(ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; యోగనిరూఢు(డు= యోగమునందు సిద్దిపొందినవాడు; సంగత్యాగ+ఆనందైకరతు(డు= పొత్తును 
విడుచుటచేత కలిగే _ఆనందమునందే ఆసక్తుడు; అతనికిన్‌= అట్టి యోగికి; జననసంయోగమున్‌= పుట్టుకతోపొత్తు; 
మృతిదైన్యంబునున్‌= మరణభీతిచేతకలిగే దీనత్వమూ; భోగ+అభోగసుఖదుఃఖములు= భోగంచేత కలిగే సుఖమూ; భోగం 
లేకపోవటంచేత కలిగే దుఃఖమూ; లేవు= ఉండవు. 


తాత్సర్యం: రాజా! యోగసిద్ది పొందినవాడు సంగాన్ని వదలిపెట్టటం వలన కలిగే సంతోషంలోనే ఆసక్తి కలిగి 
ఉంటాడు. అతడికి పుట్టుకతో సంయోగం, మరణంతో దీనత్వం లేవు. భోగంవలన సుఖించటం, భోగం లేకపోతే 
దుఃఖించటం అనేవి అతడి కుండవు. 


క. అతనికి సరిత్సముద్ర । క్షితిభృ ద్ద్వీపములు గేలికిం బట్టులు దా 
మతి దలంచెనేనిం బరిశాం । తత నున్నను గుడియు గుహయు. దగుమందిరముల్‌. 595 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ యోగికి; సరిత్సము ద్రక్షితిభృద్దీ పములు= నదులు, సముద్రాలు, కొండలు, దీవులు; కేళికిన్‌= (క్రీడకు; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 867 


పట్టులు= నెలవులు; తాన్‌= తాను; మతిన్‌= చిత్తమునందు; తలటెన్‌+ఏనిన్‌= తలంచినచో; పరిశాంతతన్‌+ఉన్ననున్‌= శాంతంగా 
ఉన్నా; గుడియున్‌= దేవాలయమూ; గుహయున్‌= కొండబిలమూ; తగుమందిరముల్‌= తగిన గృహాలు. 


తాత్పర్యం: యోగనిపుణుడికి నదులూ, సాగరాలూ, కొండలూ, దీవులూ (క్రీడాస్టానా లవుతాయి. అతడు 
తలచుకొంటే, ప్రశాంతంగా ఉంటే గుడి, పర్వతగుహ తగిన నివాసగృహాలుగా రూపొందుతాయి. 


క  విముఖుం డగుటయుం. గీళులు | దమయంతన చెందు జనుల. దా వారలకున్‌ 
సుముఖుం డగుటయు శుభములు ।; సమకూరును శివునియట్ల చరితము లెల్లన్‌.' 596 


ప్రతిపదార్థం: తాన్‌= తాను; విముఖుండు= ప్రతికూలుడు; అగుటయున్‌= కాగానే; తమ+అంతన= తమకుతామే; కీళులు= 
అశుభములు; జనులన్‌= (ప్రజలను; చెందున్‌= పొందుతాయి; వారలకున్‌= ఆ జనులకు; సుముఖుండు+అగుటయున్‌= 
అనుకూలుడు కాగానే; శుభములు= మంగళాలు; సమకూరును= కలుగును; చరితములు+ఎల్లన్‌= నడవడికలన్నీ; శివుని+అట్ల= 
శంకరుడి వంటివే అవుతాయి. 

తాత్సర్యం: యోగి ప్రజలకు విముఖుడుగా ఉంటే వాళ్ళకు అశుభాలు తమకు తామే కలుగుతాయి. అతడు 
వారికి సుముఖుడైతే శుభాలు ప్రాప్తిస్తాయి. యోగియొక్క పోకడలన్నీ శంకరుడి పోకడలను పోలి ఉంటాయి.” 


నిశేషం: అలం: ఉపమ. 

వ. అని చెప్పి వెండియు. 597 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: భీష్ము డీరీతిగా పలికి మళ్ళీ ఈ విధంగా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. *“యోగతంత్రంబు సకలశాస్తోదితంబు । విను విశేషించి లోకైక విభుండు సెప్పె 
దీని నారాయణు(డు; మునిమాననీయ । మిది మనంబున. దెలిసికొ మ్మిద్దచరిత!” 598 


ప్రతిపదార్థం: ఇద్దచరిత= ఉజ్జ్వలమైన శీలం కలవాడా!; విను= ఆలకించుము; యోగతం(త్రంబు= యోగంయొక్క సిద్దాంతం; 
సకలశా(స్త+ఉదితంబు= సమస్తశా(స్తాలలో చెప్పబడింది; విశేషించి= అతిశయించి; దీనిన్‌= ఈ యోగశాస్తాన్ని; లోకైకవిభుండు= 
ప్రపంచానికి ముఖ్యప్రభువైన; నారాయణుండు= మాధవుడు; చెప్పెన్‌= వచించాడు; ఇది= ఈ సిద్దాంతం; మునిమాననీయము= 
మునులచేత పూజించదగినది; మనంబునన్‌= నీ చిత్తంలో; తెలిసికొమ్ము= (గ్రహించుకొనుము. 

తాత్సర్యం: 'ఉజ్ఞులచరిత్రుడవైన ఓ ధర్మరాజా! వినుము. ఇప్పుడు నేను వివరించిన యోగసిద్దాంతం 
సకలశా(స్తాలలో చెప్పబడి ఉన్నది. విశేషించి దీనిని జగదేకప్రభువైన నారాయణుడు చెప్పాడు. దీనిని మునులు 
గౌరవిస్తున్నారు. కాబట్టి నీవు నీ మనస్సులో దీనిని చక్కగా (గ్రహించుము.' 


వ. అనిన విని ధర్మతనయుండు 'యోగతంత్రప్రకారంబు భవత్ససాదంబునం బ్రబుద్దంబయ్యె; సాంఖ్యస్వరూపం 
బెట్టిది యెటింగింపవే యని యడిగిన, నతనికి దేవవ్రతుం డిట్లను( 'గపిలాది మహాముని దర్శితంబైన 
మార్గంబున వివరించెద. 599 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్షించి; ధర్మతనయుండు= ధర్మపుత్రుడు; యోగతంత్రప్రకారంబు= యోగసిద్దాంత 


868 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధానం; భవత్ర్రసాదంబునన్‌= నీ అను[గ్రహంచేత; ప్రబుద్దంబు+అయ్యెన్‌= తెలియబడింది; సాంఖ్యస్వరూపంబు= సాంఖ్యశాస్త్రవిధానం; 
ఎజింగింపవే= తెలుపుమా; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ ధర్మసుతుడికి; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు; కపిల+ఆదిమహాముని దర్శితంబు+ఐన= కపిలుడు మొదలైన పెద్ద మునులు చూపిన; మార్గంబునన్‌= పద్దతిలో ; 
వివరించెదన్‌= విశదీకరిస్తాను. 


తాత్పర్యం: భీష్ముడట్లా చెప్పగా విని ధర్మరాజు 'నీ అనుగ్రహం వలన నేను యోగశాస్త్ర మెట్లాంటిదో చక్కగా 
తెలిసికొనగలిగాను. ఇక సాంఖ్యశాస్త్ర స్వరూపం ఎట్టాంటిదో నాకు తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పు డతడితో 
భీష్ముడు ఇట్టా చెప్పాడు. 'నేను నీకు కపిలుడు మొదలైన మహా మునులు చెప్పిన పద్దతి ననుసరించి సాంఖ్యశా(స్రాన్ని 
విశదీకరిస్తాను.” 


భీష్కుండు ధర్మరాజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట (సం. 12-290-3) 


సీ, “వినుము దృఢజ్ఞానమున విషయంబుల । భంగి లెస్సగ నారయంగ వలయు; 
నవియు. దిర్యజ్మనుష్యామర పితృసిద్ధ । గరుడ గంధర్వ కిన్నరుల యందు 
వేజచందంబులై విలసిల్లు; శ్రుతివాక్య । దృష్టంబులగు దాన6 దెలియ నరయు 
పరిచయంబున భేదపరబోధమేమిటి | కనరాదు; తోంచిన యప్పు డవియు 


తే. దురితకరముల యని వాని దొడరకుండ । వలదె లెస్సగ నెలిగిన వచ్చు దొలంగ 
నేమటమి దక్క నొండొకం డేల చోర । జనుల. జిట్లంగ నదంచుట కనఘచరిత! 600 


ప్రతిపదార్థం: అనఘచరిత!= దురితంలేని చరిత్రం కలవాడా!; వినుము= ఆలకించుము; ధృఢజ్ఞానమునన్‌= గట్టి తెలివితో; 
విషయంబులభంగిన్‌= ((గ్రహించదగిన) ఆయా అంశాల పద్దతిని; లెస్సగన్‌= బాగుగా; ఆరయంగన్‌+వలయున్‌= పరిశీలించాలి; 
అవియున్‌= ఆ విషయాలుకూడా; తిర్యజ్మనుష్యామర పితృసిద్ద గరుడ గంధర్వకిన్నరుల+అందున్‌= పశుపక్ష్యాదులు, మానవులు, 
దేవతలు, పితరులు, సిద్దులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులనబడే వీరిలో; వేజచందంబులు+ఐ= వేరువేరు విధములై; విలసిల్లున్‌= 
ప్రకాశిస్తాయి; (శ్రుతివాక్య దృష్టంబులు+అగున్‌= (అవి) వేదవచనములచేత తెలియబడునవి అవుతున్నాయి; దానన్‌= దానివలన; 
తెలియన్‌+అరయు= తెలిసికొనటానికై అన్వేషించుము; పరిచయంబునన్‌= ఎణుకలో; భేదపరబోధము= భేదంతో సంబంధపడిన 
జ్ఞానం; ఏమిటికిన్‌= ఎందుకు; అనన్‌ రాదు= అని చెప్పతగదు; తోంచిన అప్పుడు= ఉదయించినప్పుడు; అవియున్‌= ఆ విషయాలుకూడా; 
దురితకరముల+అని= పాపహేతువులే అని; వానిన్‌= ఆ విషయాలను; తొడరక+ఉండన్‌ వలదె?= అంటకుండా ఉండవద్దా?; లెస్సగన్‌= 
బాగుగా; ఎటీంగినన్‌= (గ్రహిస్తే; తొలంగన్‌ వచ్చున్‌= తొలగిపోవచ్చు; చోరజనులన్‌= దొంగలను; చిట్టంగన్‌+*అడయటకున్‌= కొట్టి 
అణచేటందుకు; ఏమణమిదక్కన్‌= జాగరూకత తప్ప; ఒండు+ఒకండు+ఏల?= మరొకటి ఎందుకు? 


తాత్సర్యం: 'పవిత్రవర్తనుడవైన ధర్మపుత్రా! వినుము. (గ్రహించదగిన విషయాల నన్నింటినీ దృఢమైన వివేకంతో 
(గ్రహించాలి. పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, పితరులు, సిద్దులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు - 
వీరికి చెందిన విషయాలు పరస్పర భిన్నంగా ఉంటాయి. వేదవాక్యాలలో వాటిని చూడవచ్చును. నీవు కూడా వాటిని 
ఆ విధంగా తెలిసికొనటానికై ప్రయత్నించుము. పశుపక్ష్యాదులు, మానవులు మొదలైన వారికి చెందిన భిన్నభిన్న 
విషయాలను [గ్రహించవలసిన అవసర మేమున్నది? అని చెప్పకూడదు. ఆయా పరిస్థితులు మనకు కలిగినపుడు 
అవికూడ పాపహేతువులే అని తెలిసికొని వాటిని అంటకుండా ఉండాలి కదా! అవి చక్కగా తెలిసి ఉంటే వాటినుండి 
బయటపడవచ్చును. దొంగలను ఒడలు పగలగొట్టి తరిమివేయాలంటే ఏమరుపాటు లేకుండా ఉండటం తప్ప 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 869 


మరొక ఉపాయంతో ప్రయోజనమేముంది? అందువలన దోషభూయిష్టమైన ఆయా విషయాలకు దూరంగా 
ఉండాలంటే వాటిని గూర్చిన పరిజ్ఞానం అవసరమే. (ఇందులో ఏమరుపాటు పనికిరాదని భావం). 


విశేషం: తిర్యక్కులు, మానవులు మొదలైన వారికి చెందిన విషయాలన్నీ దోషాలతో కూడినవే. అవి శాశ్వతాలు కాక రాకపోకలు 
గలిగి ఉండటం వలననే దోషభూయిష్టాలవుతున్నాయి. ఆ దోషస్వరూపం చక్కగా తెలిస్తే వాటిని వర్ణించి చివరికి జీవుడు మోక్షం 
పొందుతాడు. అందువలన వేదవాక్యాల సాయంతో వాటిని గ్రహించాలని తాత్పర్యం. ఆ విషయాలలో కొన్ని గుణాలు 
కలిగించవచ్చును. అయినా వాటికి కూడా రాకపోకలుంటాయి. అందువలన వాటికి శాశ్వతత్వం లేదు కాబట్టి అవికూడా దోషాలే 
అని భావించాలని ఈ ఘట్టంలో సంస్కృతభారతానికి వ్యాఖ్య(వాసిన నీలకంఠుడు వివరించాడు. (చూడు - ఓరియంటల్‌ బుక్స్‌ 
రీప్రింట్‌ కార్పొరేషన్‌ వారి - శాంతిపర్వం - ద్వితీయముద్రణ, 602 పుట). 
చ. తలంపంగ నాయు వింతియకదా యని సౌఖ్యము దుఃఖముం బొరిం 

గలుగవె కాలవృత్తి నని, కర్మము లిట్లని వేదచోదనం 

బుల బహుభంగు లిట్టివని బుద్దికి సత్వరజస్తమోగుణం 

బులకు( బ్రవర్తనంబు లివి పొమ్మని కాంచుట చాల మే లగున్‌. 601 


ప్రతిపదార్థం: తలయంగన్‌= ఊహించగా; ఆయువు= జీవితకాలం; ఇంతియకదా అని= ఇంతేకదా అనీ; సౌఖ్యమున్‌= సుఖమూ; 
దుఃఖమున్‌= దుఃఖమూ; కాలవృత్తిన్‌= కాల వర్తనచేత; పొరిన్‌= క్రమంగా; కలుగవె అని= సంభవించవా అనీ; కర్మములు +ఇట్లు+ అని= 
పనులు ఇట్టాంటివి అనీ; వేదచోదనంబుల బహుభంగులు= (శ్రుతిచేసేప్రేరణలయొక్క వివిధ పద్దతులు; ఇట్టివి+అని= ఈ 
విధమైనవనీ; బుద్దికిన్‌= బుద్ది అనే అంతఃకరణవృత్తికి; సత్త్వ రజస్తమోగుణంబులకున్‌= సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలకు; 
ప్రవర్తనంబులు= పోకడలు; ఇవిపొమ్ము+అని= ఇవియే సుమా! అనీ; కాంచుట= (గ్రహించటం; చాలమేలు+అగున్‌= మిక్కిలి 
శ్రేయస్సు అవుతుంది. 


తాత్సర్యం: ఆయువు ఇంతేకదా! అనీ, సుఖమూ, దుఃఖమూ [క్రమంగా వస్తూఉంటాయి అనీ, మనం చేయదగిన 
కర్మ లట్లాంటివి అనీ, వేదం విధించే నానా విధులు ఈ రీతిగా ఉన్నాయనీ, బుద్దియొక్క (ప్రవృత్తీ, 
సత్యరజస్తమోగుణాల (ప్రవృత్తులూ ఇవే సుమా! అనీ (గ్రహించటం ఎంతో శ్రేయోదాయక మవుతుంది. ఇవి 
తెలిసికొనటంవలన మానవుడు (ప్రవృత్తిమాగ్గం వదలి (క్రమంగా నివృత్తిమార్గంలో (ప్రవేశించి శ్రేయస్సు పొందుతా 
డని భావం. 


సీ. ఇంద్రియార్థంబుల నేనింట నై దింద్రి। యములును గోష్టంబునందు వహ్ని 
పవనుండు బయలను, బావకునందు. దో | యములును భూమి దోయముల బలము 
గౌశికునందును గ్రాంతి యుపేంద్రుని । యందును నర్ధంబునందు లోభ 
మును దమస్సున బుద్ధియును రజస్సున( దమ । స్సును సత్త్వమున రజస్సును గరంబు 


ఆ. దగులు సత్వ మాత్మ(దగులు; నాత్ముండు నా | రాయణుండు మహేశు€ డన(గ బరంగు 
పరము. దగులు నతండు పరము మోక్షంబున. । దగులు, మోక్ష మెందు దగుల దధిప! 602 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇం ద్రియ+అర్ధంబుల+ఏనింటన్‌= శబ్దం మొదలైన ఐదువిషయాలలో; ఐదు+ఇం(ద్రియములునున్‌= 
శ్రోత్రంమొదలైన ఇంద్రియాలు ఐదును; కోష్టంబునందున్‌= గర్భమునందు; వహ్ని= అగ్ని; బయలనున్‌= ఆకాశమున; 


870 శ్రీమదాంధ్ర మహాభారతము 


పవనుండున్‌= వాయువును; పావకునందున్‌= అగ్నియందు; తోయములును= జలములును; తోయములన్‌= జలాలలో; భూమి= 
పృథివియు; కౌశికునందునున్‌= ఇం(ద్రుడియందు; బలమున్‌= హస్తేంద్రియమును; ఉపేంద్రునియందునున్‌= విష్ణువునందు; 
'క్రాంతి= పాదవిక్షేపషమును (కాలుముందుకు చాచుట); అర్థంబునందున్‌= ధనమునందు; లోభమునున్‌= పిసినితనమును; 
తమస్సునన్‌= తమోగుణమునందు; బుద్దియునున్‌= బుద్దియు; రజస్సునన్‌= రజోగుణమునందు; తమస్సును= తమోగుణమును; 
సత్త్యమునన్‌= సత్త్వగుణమునందు; రజస్సును= రజోగుణమును; కరంబున్‌= మిక్కిలిగా; తగులున్‌= తగులువడిఉంటాయి; 
సత్త్యము= సత్త్యగుణము; ఆత్మన్‌= జీవునియందు; తగులున్‌= తగులుకొనిఉంటుంది; ఆత్ముండు= జీవుడు, నారాయణుడు 
మహేశుండు+అనంగన్‌+పరంగు= నారాయణుడు, మహేశ్వరుడు అనగా ప్రసిద్దుడైన; పరమున్‌= శ్రేష్టుడైనదేవుని; తగులున్‌= 
తగులుకొని ఉంటాడు; అతండు= ఆ దేవుడు; పరము= (శ్రేష్టమైన; మోక్షంబునన్‌= మోక్షమునందు; తగులున్‌= ఆసక్తుడై ఉంటాడు; 
మోక్షము= ముక్తి; ఎందున్‌= దేనిలోనూ; తగులదు= తగులుకొనదు. 


తాత్సర్యం: రాజా! శ్రోత్రం, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు (క్రమంగా శబ్దం, స్పర్శం, 
రూపం, రసం, గంధం అనే ఐదు విషయాలలోనూ, అగ్ని ఉదరంలోనూ, వాయువు ఆకాశంలోనూ, జలం అగ్నిలోనూ, 
భూమి జలమందునూ, హస్తేంద్రియం ఇంద్రుడియందునూ, పాదవిక్షేపం (కాలు చాచటం) వామనుడైన విష్ణుని 
యందునూ, లోభం ధనంలోనూ, బుద్ది తమోగుణంలోనూ, తమోగుణం రజోగుణంలోనూ, రజోగుణం 
సత్త్యగుణంలోనూ మిక్కిలిగా తగులువడివున్నాయి. సత్వగుణం జీవాత్ముడితో సంబద్దమై ఉన్నది. త్వంపదార్థమైన 
జీవుడు నారాయణుడూ, మహేశ్వరుడూ అనబడే దేవుడిలో తగులువడిఉన్నాడు. ఆ దేవుడు శ్రేష్టమైన మోక్షంలో 
సక్తుడై ఉన్నాడు. తత్ప్సదార్థమైన మోక్షం ఎందులోనూ తగులువడక స్వతం(త్రమై ఉన్నది. 
క. ప్రకృతి పదాటు వికారము । లకు నాశ్రయ మాత్మ కది నెలవు; విను మాత్ముం 

డకుటిల తేజోరూపత. । బ్రకృతియు వికృతియును గాక ప్రస్పురితు( డగున్‌. 603 
ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ప్రకృతి= (త్రిగుణాలసామ్యావస్థ అయిన (ప్రకృతి; పదాజు వికారములకున్‌= పదునారు 
వికారాలకు; ఆశ్రయము= ఆధారం; ఆత్మకున్‌= ఆత్మకు; అది= ఆ (ప్రకృతి; నెలవు= స్థానం; ఆత్ముండు= ఆత్మ; 
అకుటిలతేజోరూపతన్‌= స్వచ్చమైన తేజస్సు యొక్క రూపంకలవా డవటంచేత; (ప్రకృతియున్‌= గుణసామ్యావస్థయు; 
వికృతియునున్‌+కాక= వికారమున్ను కాక; ్రస్ఫురితుండు+అగున్‌= భాసించినవాడవుతాడు. 
తాత్పర్యం: సత్వం మొదలైన మూడు గుణాల సామ్యావస్థ అయిన (ప్రకృతి పదునారు వికారాలకు ఆలంబనమై 
ఉన్నది. ఆత్మకు ఆ ప్రకృతే ఆశ్రయస్థానం. ఆత్మ స్వచ్చమైన తేజోరూపం కలిగి ఉన్నది. అది ప్రకృతి వికృతులలో 
ఏదీ కాక భాసిస్తూ ఉన్నది. 
విశేషం: సత్యరజస్తమోగుణాల కలయికతో కూడిన సామ్యావస్థకు ప్రకృతి అని పేరు. ఈ (ప్రకృతే ఐదు కర్మేంద్రియాలు, ఐదు 
జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు (పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం) - అనే పదారు వికారాలకు ఆ(శ్రయమై 
ఉన్నది. సంస్కృత భారతానికి వ్యాఖ్య రచించిన నీలకంఠుడు, స్వప్షశరీరం పదునారు కార్యాలతో ఆవృతమై ఉన్నదనీ, ప్రాణం 
మొదలు నామం వరకూ గల 'ప్రాణాచ్చ్రద్దాం' ఇత్యాది వేదమం(త్రంలో చెప్పబడిన ప్రాణాదుల పదునారు కార్యాలనూ వివరించాడు. 
అందలి విశేషాలు ఆ వ్యాఖ్యలో చూడవచ్చును. 
తే. ఆత్మునకు రెండు రూపంబు లనఘ! కలవు | విషయసంగతి నొక్కటి విస్తరిల్లుం 

దదుపభోగంబు లేక మధ్యస్థభావ | మొంది యొక్కండు వెలు(గుచు నుండు జూవె! 604 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 871 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఆత్మునకున్‌= ఆత్మకు; రెండు రూపంబులు= రెండు ఆకారాలు; కలవు= ఉన్నాయి; 
ఒక్కటి= అందులో ఒకటి; విషయసంగతిన్‌= శబ్దాదులైన విషయాల కలయికతో; విస్తరిల్టున్‌= వ్యాపించి ఉన్నది; ఒక్కండు= 
మరొక ఆత్మ; తదుపభోగంబు లేక= ఆ విషయాల యొక్క అనుభవం లేకుండా; మధ్యస్థభావమున్‌+ఒంది= తటస్థస్వరూపం 
పొంది; వెలు(గుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; చూవె!= సుమా!. 


తాత్సర్యం: అనఘా! ఆత్మకు రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి శబ్దస్సర్శాది విషయాలను శ్రోత్రం, 
త్వక్కు మొదలైన ఇంద్రియాలద్యారా అనుభవిస్తూ ఉంటుంది. మరొక ఆత్మ విషయాలతోడి పొత్తు లేకుండా 
తటస్థంగా ఉండి భాసిస్తూ ఉంటుంది. 


విశేషం: ఆత్మ ఒక్కటే అయినా అవిద్యా (అజ్ఞానం) ప్రభావం వలన ఆత్మ నిజస్వరూపాన్ని మరచిపోయి కామకర్మాదులకు 
లోనై జన్మలెత్తి విషయసుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఇది అవిద్య ఉన్నంతవరకూ ఇట్లాగే (ప్రవర్తిస్తుంది. అవిద్య తొలగిననాడు 
ఆత్మ పరమాత్మగా భాసిస్తుంది. పరమాత్మకు సుఖదుఃఖాలు, విషయాలతోడి పొత్తు లేవు. అవిద్యకు లోనైనవాడు జీవాత్మ. అవిద్యను 
నశింపజేసికొన్న నాడు అతడే పరమాత్మగా (ప్రకాశిస్తాడు. ఈ జీవాత్మ - పరమాత్మలనే ఇక్కడ ఆత్మయొక్క రెండురూపాలుగా 
పేర్కొనటమయిందని (గ్రహించాలి. 


క పవనం బేకము, ప్రాణా । ది విభేదము లైదు, విను! తదీయంబులు వా 
ని విధంబు లరయ నిశ్చల । మవు నది; యాసుకృత మంతరాత్ముని. జూపున్‌. 605 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; పవనంబు= వాయువు; ఏకము= ఒక్కటి; తదీయంబులు= దానికి చెందినవి; 
ప్రాణాదివిభేదములు+ఐదు= (ప్రాణం మొదలైన భేదాలు ఐదు; వాని విధంబులు= ప్రాణాదివాయువుల యొక్క స్వరూపాలను; 
అరయన్‌= పరిశీలించగా; అది= ఆ వాయువు; నిశ్చలము+అవున్‌= కదలిక లేనిదవుతుంది; ఆ సుకృతము= ఆ పుణ్యము; 
అంతః+ఆత్మునిన్‌= పరమాత్ముడిని; చూపున్‌= దర్శింపజేస్తుంది. 


తాత్పర్యం: ధర్మరాజా! వినుము. వాయువు ఒక్కటే. కాని దానికి చెందిన భేదాలు ప్రాణం, అపానం, వ్యానం, 


ఉదానం, సమానం అని ఐదు విధాలుగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా పవనగమనం నిరోధించబడుతుంది. 
ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను దర్శింపజేస్తుంది. 


విశేషం: వాయువు ఒక్కటైనా స్థానభేదాన్ని బట్టి అది ఐదు విధాలుగా రూపొందింది. హృదయంలో ఉన్నవాయువు 
ప్రాణమనబడుతుంది. గుదస్థానంలో ఉన్నది అపానం. నాభిప్రదేశంలో ఉండేది సమానవాయువు. కంఠస్థలంలో ఉన్న దానిని 
ఉదానమంటారు. వ్యానమనేది సర్వశరీరంలోనూ వ్యాపించిఉంటుంది. వాయుగమనాన్ని పరిశీలిస్తూ (ప్రాణాయామాది క్రియలు 
ఆచరిస్తే వాయు నిరోధం జరుగుతుంది. తద్ద్వారా అంతరాత్మను చూడవచ్చును. వాయుచలనాన్ని అరికట్టటం ద్వారా మనస్సును 
నిరోధించవచ్చు. మనస్సు నిశ్చలమైతే పరమాత్మ దర్శనం కలుగుతుంది. 


క. విను! గర్భవాస దుఃఖం । బును జన్మవ్యథయు బాల్యము విమూఢత్వం 
బును రాగళ్లేశ జరా । జనితకృపణతలును జూపు, సంగము. బాపున్‌. 606 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము, (ఆ సుకృతం); గర్భవాసదుఃఖంబును= మాతృగర్భంలో నివసించటానికి చెందిన దుఃఖాన్ని; 
జన్మవ్యథయున్‌= పుట్టుకకు సంబంధించిన బాధను; బాల్యము విమూఢత్వంబునున్‌= పసితనంలోని మూర్థత్వాన్నీ; రాగక్షేశ 
జరాజనిత కృపణతలును= విషయాసక్తి లోని కష్టాన్నీ; ముసలితనంలో జనించే దీనత్వాన్నీ; చూపున్‌= దర్శింపజేస్తుంది; సంగమున్‌= 
వాటి సాంగత్యాన్ని; పాపున్‌= తొలగిస్తుంది. 


872 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మజా! వినుము. పైన చెప్పిన సుకృతం మానవులకు మాతృగర్భవాసంలోని క్లేశాన్నీ, పుట్టుకలోని 
బాధనూ, బాలుడుగా ఉండేటప్పుడుండే మూఢత్యాన్నీ, విషయాసక్తిలోని క్లేశాన్నీ, వార్హకంలోని దీనావస్థనూ స్పష్టంగా 
తెలియజేస్తుంది. అవి తెలియటం వలన వాటిని వదలించుకొనాలని మానవుడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం 
అతడికి సంసారం తోడి పొత్తును తొలగిస్తుంది. 


ఉ. చెందుచునుండు( బుణ్యములు సేసి సురత్వము, మధ్యకర్ముందై 
యొందు నరత్వమున్‌, దురితయోగమునం బశుకీటభావమున్‌ 
బొందు, సుఖంబు దుఃఖమును బొంద(గ జీవుండు దీనిభేదశ 
క్రిం దెలియంగ నేర్దినమతిం గల యాతండు గోరు మోక్షమున్‌. 607 


ప్రతిపదార్థం: బీవుడు= జీవాత్మ; సుఖంబున్‌= సౌఖ్యాన్నీ; దుఃఖమునున్‌= దుఃఖాన్నీ; పొందంగన్‌= అనుభవించటానికై; 
పుణ్యములు= సుకృతములు; చేసి= ఆచరించి; సురత్వమున్‌= దేవత్యాన్ని; చెందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాడు; 
మధ్యకర్ముండు+ఐ= సుకృతమూ - దుష్కృతమూ కాని మధ్యమరూపాలైన సామాన్యకర్మలు గలవాడై; నరత్వమున్‌= మానవత్వాన్ని; 
ఒందున్‌= పొందుతాడు; దురితయోగమునన్‌= పాపంతోడి పొత్తున; పశుకీటభావమున్‌= జంతుత్వాన్ని, పురుగురూపాన్నీ; 
పొందున్‌= చెందుతాడు; దీని భేదశక్తిన్‌= కర్మయొక్క భేదసామర్భ్యాన్ని; తెలియంగన్‌= (గ్రహించగా; నేర్చినమతిన్‌= నేర్పుగలబుద్దిని; 
కల+ఆతండు= కలిగినట్టివాడు; మోక్షమున్‌= ముక్తిని; కోరున్‌= అభిలషిస్తాడు. 


తాత్సర్యం: జీవుడు సుఖదుఃఖాలు పొందటానికై పుణ్యకార్యాలు చేసి అమరత్వం పొందుతాడు. పుణ్యాతిశయమూ, 
పాపాతిశయమూ లేని నడిమిరకపు పనులు చేసి మానవుడై జన్మిస్తాడు. పాపం ఎక్కువైనపుడు పశువుగానో, 
పురుగుగానో ఉద్భవిస్తాడు. జీవుడు చేసే కర్మలలో ఇన్ని తేడా లున్నాయి. ఈ కర్మయొక్క భేదసామర్థ్యాన్ని 
(గ్రహించనేర్చిన బుద్దిమంతుడు మాత్రం కర్మజాలంలో తగులువడకుండా ముక్తి కోరి అందుకై ప్రయత్నిస్తాడు. 


క.  క్షయవృద్దుల( జంద్రు(డు న । బ్దియు లోనుగం బొందుచుండం దెలియ(డు బంధు 
క్షయమునకు వగచు నజ్ఞుం । డయమహితా! దీని నెబు(గు టమలత( దెచ్చున్‌. 608 


ప్రతిపదార్థం: అయమహితా!= శుభకర్మలచేత పూజించబడినవాడా!; చంద్రుండున్‌= చందమామయు; అబ్టియున్‌= సముద్రుడును; 
లోనుగన్‌= లోనుగా గలవారు; క్షయవృద్దులన్‌= నాశాన్నీ, వృద్దినీ; పొందుచున్‌+ఉండన్‌= పొందుతూ ఉండగా; అజ్ఞాండు= 
బ్ఞానహీనుడు; తెలియండు= ఈ సంగతి (గ్రహించడు; బంధుక్షయమునకున్‌= చుట్టాల వినాశానికి; వగచున్‌= దుఃఖిస్తాడు; దీనిన్‌= 
ఈ విషయాన్ని; ఎజుంగుట= (గ్రహించటం; అమలతన్‌+తెచ్చున్‌= నిర్మలత్వాన్ని సమకూరుస్తుంది. 

తాత్పర్యం: పవిత్రకర్మలచేత పూజితుడవైన ఓ ధర్మరాజా! చంద్రుడు, సముద్రం మొదలైన గొప్ప గొప్ప పదార్థాలు 
హాని, వృద్దులు పొందుతున్నాయి. అయినా వివేకం లేనివాడు క్షయవృద్దులు తప్పవన్న విషయం గుర్తించడు. తన 

యణ యె ఠి యు 

బంధువులు మరణిస్తే దుఃఖిస్తాడు. హాని, వృద్ది అనే ద్వంద్వాలు సృష్టిలో సహజాలు అని (గ్రహించగలిగితే చిత్తం 
నిర్మల మవుతుంది. 


క. తన దేహము దోషములం । గని వేవురలో నొకండు గలుగు విముక్తిం 
గను పని కుద్యోగించుట । కనఘా! పెక్కండ్రు లే రహంకృతికతనన్‌.' 609 


ప్రతిపదార్హం: అనఘా!= పాపరహితుడా!; వేవురలోన్‌= వెయ్యిమందిలో; ఒకండు= ఒక్కడు; తన దేహము దోషములన్‌= తన 
శరీరంలోని దోషాలను; కని= చూచి; విముక్తిన్‌= మోక్షమును; కను పనికిన్‌= చూచే కార్యానికి; ఉద్యోగించుటకున్‌= 


శాంతిసర్వను - పంచనూశ్వాసము 873 
ప్రయత్నించటానికి; కలుగున్‌= ఉంటాడు; అహృంకృతికతనన్‌= అహంకారకారణంచేత; పెక్కం[డ్రు లేరు= ఎక్కువమంది లేరు. 


తాత్పర్యం: అనఘా! వెయ్యిమందిలో ఒక్కడు మాత్రమే తన శరీరానికి చెందిన దోషాలు (గ్రహించి మోక్షం కొరకై 
ప్రయత్నించేవా డుంటాడు. అహంకారం కారణంగా చాలామంది మోక్షప్రయత్నం చేసేవారు లేరు.” 


విశేషం: “మనుష్యాణాం సహగ్రేషు కళ్చిద్యదతతి సిద్దయే” అన్న భగవద్గీతావాక్యం అభిప్రాయం ఇదే. 


వ. అనిన విని యుధిష్టిరుండు 'దేహదోషంబు లెవ్వి? యెటింగింపవే యనుటయు, ననిమిషనదీనందనుం 
డతని కిట్లనియె. 610 


ప్రతిపదార్థం: అనిన విని= అని చెప్పగా ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; దేహదోషంబులు= శరీరదోషాలు; ఎవ్వి= 
ఏవి; ఎజీంగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడుగగా; అనిమిషనదీనందనుండు= దేవనదీపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌= 
ధర్మజుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: భీష్ము డట్టా చెప్పగా విని ధర్మరాజు “శరీరంలోని దోషాలు ఏవి? నాకు తెలియపరచుము” అని 
అడిగాడు. అప్పుడు భీష్ము డతడితో ఈ రీతిగా చెప్పాడు. 


క విను! కామము. గ్రోధము భయ । మును నిద్రయు నిశ్శ్వసనము భూవర! దేహం 
బున గల దోషము; లీ యై । దును బాపెడి తెటి(గు సెప్పుదుం దెలియంగన్‌. 611 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; విను= ఆలకించుము; కామమున్‌= కోరిక; (క్రోధమున్‌= కోపం; భయమును= భీతి; నిద్రయున్‌= 
నిద్దుర; నిశ్చసనమున్‌= నిట్టూర్పు; దేహంబునన్‌= శరీరమునందు; కల దోషములు= ఉన్న దోషాలు; ఈ ఐదునున్‌= ఈ 
ఐదురకాలైన దోషగుణాలను; పాపెడి తెజంగు= తొలగించే విధానాన్ని; తెలియంగన్‌= తెలిసేటట్టుగా; చెప్పుదున్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: 'రాజా! వినుము. కామం, (క్రోధం, భయం, నిద్ర, నిశ్వాసం అనేవి దేహగతమైన దోషాలు. ఈ ఐదు 
దోషాలను తొలగించుకొనే విధానం కూడా వివరిస్తాను. 


సీ. క్షమ క్రోధమునకు, సంకల్ప వర్ణనము గా । మమునకు, నప్రమాదము భయంబు 
నకు, సత్వసంసేవనము నిద్రకును, లఘు । భోజిత నిశ్వాసమునకు వైరు 
లని చెప్పి, వెండియు నను ననేకములగు । దోషముల్‌ దొలంగంగ. ద్రోచువెరవు 
లును బెక్కు లవి గనికొను వివేకము గల । పురుషుండు దన్మార్గ పరిచయమున 


తే. విష్ణుమాయను దోంచు నీ విష్టపములు । భిత్తి చిత్రంబు విధమున ఫేనభంగి 
బుద్దుదాకృతిగా గను బుధుండు; దీని । సరకు సేయక మోక్షంబు తెరువు వెదకు. 612 


ప్రతిపదార్థం: క్రోధమునకున్‌= కోపానికి; క్షమ= ఓర్పు; కామమునకున్‌= కోరికకు; సంకల్పవర్దనము= సంకల్పించటాన్ని విడవటం; 
భయంబునకున్‌= భయానికి; అప్రమాదము= ఏమరుపాటు లేకుండటం; నిద్రకునున్‌= నిద్దురకు; సత్ససంసేవనము= సత్త్యగుణమును 
సేవించటం; నిశ్చాసమునకున్‌= నిట్టూర్పునకు; లఘుభోబిత= అల్పభోజనం చేయటం; వైరులు+అని= శత్రువులని; చెప్పి= వచించి; 
వెండియున్‌= మరల; అనున్‌= చెప్పాడు; అనేకములు+అగు= పెక్కులయిన; దోషముల్‌= దోషాలు; తొలంగంగన్‌+*త్రోచు= 
తొలగజేసేటటువంటి; వెరవులును= ఉపాయాలుకూడ; పెక్కులు= అనేకాలు; వివేకముకల= తెలివిగల; పురుషుండు= మానవుడు; 
తన్మార్గ పరిచయమునన్‌= ఆ ఉపాయాల యొక్క త్రోవలతోడి పరిచయంతో; అవి కనికొనున్‌= వాటిని ఎరింగి (గ్రహిస్తాడు; 


874 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణమాయను= విష్ణమాయచేత; తోయ= ఉదయించే; ఈ విష్టపములు= ఈ లోకాలు; భిత్తిచిత్రవిధంబునన్‌= గోడమీది బొమ్మలవలె; 
ఫేనభంగిన్‌= నురుగురీతిగానూ; బుద్భ్బుద+ఆకృతిగాన్‌= నీటి బుడగవంటి రూపుగలవిగానూ; కను= చూచు; బుధు(డు= పండితుడు; 
దీనిన్‌= ఈ లోకాన్ని; సరకుచేయక= లక్ష్యపెట్టక; మోక్షంబు తెరువు= ముక్తియొక్క మార్గమును; వెదకున్‌= అన్వేషిస్తాడు. 


తాత్సర్యం: కోపానికి ఓర్పూ, కామానికి సంకల్పించకుండా ఉండటమూ, భయానికి ఏమరుపాటు లేకుండటమూ, 
నిద్రకు సత్త్వగుణాన్ని సేవించటమూ, శ్వాసకు అల్ఫాహారస్వీకరణమూ శత్రువులు" - అని భీష్ముడు చెప్పాడు. 
మళ్ళీ ఇట్లా అన్నాడు. ఇంకా పెక్కు దోషాలను తొలగించుకొనే ఉపాయాలు కూడా అనేకం ఉన్నాయి. వివేకవంతుడు 
వాటిమార్గాలను తెలిసికొని చేపట్టి దోషాలను నిర్మూలిస్తాడు. ఈ లోకాలు విష్ణుమాయా (ప్రభావం వలన 
కలుగుతున్నాయి. పండితుడు వీటిని గోడమీది బొమ్మలుగా, నురుగులవలె, నీటి బుడగలతీరుగా చూస్తాడు. 
అతడు వీటిని లక్ష్యపెట్టడు. మోక్షమార్గాన్ని మాత్రమే అన్వేషిస్తాడు. 


ఆత్మ పరమపదంబు( బాసపించెడు ప్రకారము (సం. 12-290-80, 81) 


వ. ఇది సాంఖ్యప్రకారంబు బహిస్స్వర్శ్మంబులు తపోదండంబునం దొలంగం జడిసి యానపాత్రరూపంబుగా దీని 
నవలంబించిన యార్యుండు ప్రజ్ఞాకర్ణధార సామర్థ్యంబున దుఃఖోదకంబును వ్యాధిమృత్యు మహాగ్రాహంబును 
భయోరగంబును హింసావేగంబును రాగపంకంబును దృష్టావర్తంబును నానాప్రీతిరత్నంబును సత్యతీరంబును 
నగు సంసారసాగరంబు నుత్తరించు నా సుకృతి నట సూర్యుండు తన రశ్యుల వహించి నడపు పద్మతంతు 
సన్నిభంబైన మార్గంబు ప్రవేశించి చనంజన సూక్ష్ముండును శీతలుండును సుగంధియు సుఖస్పర్శుండును 
సప్తమారుత శ్రేష్టుండును నగు పవనుం డెదుర్మొని నభఃపరమగతిం జేర్చు; నభంబు రజః పరమగతిని రజస్సు 
సత్వపరమగతిని, సత్వంబు నారాయణుని, నారాయణుండు పరమంబునం జేర్చనందుం గలిసి తన్మయుండై 
యమృతత్వ నిత్యుండగు'నని చెప్పిన విని పాండవాగ్రజుం'డ ట్లమృత స్వరూపశాశ్వతుండగు నమ్మహాత్ముండు 
దన పూర్వవృత్తంబు దలంచునో తలంపకుండునో దాని నిశ్చయం బతిగహనంబు; మోక్షంబు దలంచి 
పరమజ్ఞానమగ్నుం డగుటం బురుషున కెద్ది దశయో యను వితర్మంబున నది ప్రవృత్తి ధర్మంబున కంటె మే 
లనరాకున్నది; యీ రెండు దెజింగులుం దెలుప నీవకాక యీలోకంబున నొరులు గలరే” యనుటయు 
నజ్జనపతికి జాహ్నవీనందనుం డిట్లనియె. 613 


ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; సాంఖ్యప్రకారంబు= సాంఖ్యముయొక్క విధానం; తపోదండంబునన్‌= తపస్సు అనే కర్రతో; 
బహిస్స్పర్భంబులు= వెలుపలి తాకిడులు; తొలంగన్‌ జడిసి= తొలగద్రోచి; దీనిన్‌= ఈ సాంఖ్యవిధిని; యానపాత్రరూపంబుగాన్‌= 
ఓడయొక్క రూపంగా; అవలంబించిన= (గ్రహించిన; ఆర్యుండు= పూజ్యుడు; ప్రజ్ఞాకర్లధార సామర్థ్యంబునన్‌= తెలివిఅనే ఓడ నడిపేవాడి 
నైపుణ్యంతో; దుఃఫోదకంబునున్‌= దుఃఖమనే నీరు కలదీ; వ్యాధిమృత్యు మహా గ్రాహంబునున్‌= రోగాలు, మరణం అనే గొప్ప మొసళ్ళు 
గలదీ; భయ+ఉరగంబునున్‌= భయం అనే సర్పాలు కలదీ; హింసావేగంబునున్‌= హింస అనే ప్రవాహం కలదీ; రాగపంకంబునున్‌= 
విషయాసక్తి అనే బురదకలదీ; తృష్టా+ఆవర్తంబునున్‌= ఆశ అనే సుడిగుండం కలదీ; నానాప్రీతి రత్నంబునున్‌= పలురకాల సంతోషాలు 
అనే రత్నాలు గలదీ; సత్యతీరంబునున్‌+అగు= సత్యమనే గట్టు గలదీ అయిన; సంసారసాగరంబున్‌= సంసారమనే సముద్రాన్ని; 
ఉత్తరించున్‌= దాటుతాడు; అటన్‌= అచ్చట; సూర్యుండు= సూర్యుడు; ఆ సుకృతిన్‌= ఆ పుణ్యాత్ముడిని; తన రశ్ములన్‌= తన 
కిరణాలచేత; వహించి= మోసి; నడపున్‌= కొనిపోతాడు; పద్మతంతు సన్నిభంబు+ఐన= తామరతూడు దారంతో సమానమైన; మార్గంబు 
ప్రవేశించి= (త్రోవలో చొచ్చి; చనన్‌+చనన్‌= పోగా పోగా; సూక్ష్ముండునున్‌= అణుస్వరూపుడూ; శీతలుండునున్‌= చల్లనివాడూ; 
సుగంధియున్‌= మంచివాసనకలవాడూ; సుఖస్పర్శుండునున్‌= హాయిగొలిపే స్పర్శ్భకలవాడూ; సప్తమారుతశ్రేష్టుండునున్‌= ఏడు 
వాయువులలో మేలైనవాడూ; అగు= అయినట్టి; పవనుండు= |ప్రవాహమనెడు వాయువు; ఎదుర్కొని= అభిముఖమైపోయి; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 875 


నభఃపరమగతిన్‌= ఆకాశముయొక్క (శ్రేష్టగతిని; చేర్చున్‌= చేరుస్తాడు; నభంబు= ఆకాశం; రజఃపరమగతినిన్‌= రజస్సుయొక్క (శ్రేష్టగతిని; 
రజస్సు= రజోగుణం; సత్త్వపరమగతినిన్‌= సత్త్రంయొక్క (్రేష్టమైన గతిని; సత్త్యంబు= సత్త్యగుణం; నారాయణునిన్‌= విష్ణుదేవుడిని; 
నారాయణుండు= విష్ణువు; పరమంబునన్‌= పరమాత్మయందు; చేర్పన్‌= చేర్చగా; అందున్‌+కలిసి= ఆ పరమాత్మతో కూడి; 
తన శ్రయుండు+ఐ= పరమాత శ స్వరూపుడై: అమృతత్వ నిత్యుండు= అమరణ ధర గప్రాప్తిచేత శాశ్ళతుడు; అగునని చెప్పినన్‌= అవుతాడని 
చెప్పగా; విని= ఆకర్షించి; పాండవ+అ(గ్రజాండు= ధర్మరాజు; అట్టు= ఆ రీతిగా; అమృతస్వరూపశాశ్వతుండు+అగు= అమరణ 
ధర్మస్వరూపంచేత నిత్యుడైన; ఆ+మహాత్ముండు= ఆ సుకృతాత్ముడు; తన పూర్వవృత్తంబున్‌= తన మునుపటి వృత్తాంతాన్ని; 
తలంచునో= భావిస్తాడో; తలంపక+ఉండునో= భావించకే ఉంటాడో; దాని నిశ్చయంబు= దానికి సంబంధించిన  నిర్లయం; 
అతిగహనంబు= మిక్కిలి సూక్ష్మమవటంవలన ఎరుగరానిది; మోక్షంబున్‌= ముక్తిని; తలంచి= భావించి; పరమజ్ఞానమగ్నుండు+అగుటన్‌= 
శ్రేస్టజ్ఞానంలో లీనుడు కావటం వలన; పురుషునకున్‌= జీవుడికి; ఎద్ది= ఏది; దశయో= అవస్థయో; అను వితర్కంబునన్‌= అన్న 
సందేహముచేత; అది= ఆ స్థితి; ప్రవృత్తి ధర్మంబున కంటెన్‌= లోకప్రవర్తనకు సంబంధించిన ధర్మానికంటె; మేలు+అనరాక+ఉన్నది= 
శ్రేష్టమైనదని చెప్పరాక ఉన్నది; ఈ రెండు తెజంగులున్‌= ఈ రెండు మార్గాలూ; తెలుపన్‌= వ్యక్తం చేయటానికి; నీవకాక= నీవే 
తప్ప; ఈ లోకంబునన్‌= ఈ జగత్తులో; ఒరులు= ఇతరులు; కలరే?= ఉన్నారా?; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+జనపతికిన్‌= 
ఆ రాజుకు; జాహ్నవీనందనుండు= గంగాసుతుడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఇంతవరకూ చెప్పింది సాంఖ్యులు అనుసరించే విధానం. వెలుపలి స్పర్శలు అనబడే విషయసుఖాలను 
తపస్సు అనే కర్రతో తొలగనెట్టి ఈ సాంఖ్యవిధానాన్ని ఓడగా (గ్రహించిన ఆర్యుడు ప్రజ్ఞ అనే పడవ నడిపే చుక్కాని 
వాడి నైపుణ్యంతో సంసారమనే సముద్రాన్ని దాటుకొంటాడు. ఆ సముద్రం దుఃఖమనే నీటితోనూ, వ్యాధులు, 
మరణమనే మొసళ్ళతోనూ, భయమనే పాములతోనూ, హింస అనే ప్రవాహంతోనూ, విషయాసక్తి అనే బురదతోనూ, 
ఆశలు అనే సుడులతోనూ, పెక్కు సంతోషాలు అనే రత్నాలతోనూ, సత్యమనే గట్టుతోనూ కూడి ఉంటుంది. 
ఆ సముద్రాన్ని దాటిన పుణ్యాత్ముడిని సూర్యుడు తన కిరణాలతో మోసికొనిపోతాడు. పిదప తామరతూడులోని 
దారమంతటి సూక్ష్మమైన దారిలో ప్రవేశించి అతడు పయనిస్తూ ఉండగా మిక్కిలి సూక్ష్మమైనవాడూ, చల్లనివాడూ, 
మంచివాసనకలవాడూ, సుఖమైన స్పర్శకలవాడూ, ఏడు విధాలైన వాయువులలో (శ్రేష్టుడూ అయిన (ప్రవహుడనే 
పవనుడు అతడి కెదురుగా పోయి అతడిని ఆకాశంయొక్క పరమగతిని చేరేటట్లు చేస్తాడు. ఆకాశం రజస్సుయొక్క 
పరమగతినీ, రజస్సు సత్త్యంయొక్క పరమగతినీ, సత్యం నారాయణుడినీ క్రమంగా చేరేటట్టు చేస్తాయి. 

౧ క. 

నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని కడకు పరమాత్మతో చేరుస్తాడు. ఆ పరతత్త్యంతో కలిసి అతడు తన్మయుడై 
అమృతత్వదశను పొంది శాశ్వతస్థితి కలవాడవుతాడు” ఇట్టా భీష్ముడు చెప్పగా విని ధర్మజుడు ఆ రీతిగా 
అమృతస్వరూపుడై నిత్యుడైన మహాత్ముడు తన పూర్వస్థితిని తలుస్తాడా? తలంచకుండానే ఉంటాడా? ఈ 
విషయానికి సంబంధించిన నిర్ణయం అగోచరమై ఉన్నది. మోక్షాన్ని భావించి అందుకై పరమజ్ఞానంలో లీనమైనవాడు 
కావటంతో ఆ పురుషుడి అప్పటి స్థితి ఎట్టాంటిదో అంతుబట్టటం లేదు. ఈ సంశయం ఉండటం వలన ఆ 
స్థితి ఈ లోక (ప్రవృత్తిధర్మం కంటె మేలైనది అని నిర్ణయించి చెప్పటానికి వీలుకాకుండా ఉన్నది. అతడు ఆ 
స్థితిలో తన పూర్వస్థితిని తలుస్తాడా? తలంచడా? అనే ఈ రెండు మార్గాలనూ ఇదమిత్చమని తెలపటానికి ఈ 
లోకంలో నీవు తప్ప మరెవరూ లేరు" అని అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో భీష్ము డీరీతిగా చెప్పాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. ఆకాశం యొక్క పరమగతి అంటే హార్జాకాశమని (గ్రహించాలి. అట్లాగే రజస్సుయొక్క పరమగతి 


876 శ్రీమదాంధ్ర మహాభారతము 


అహంకారమనీ, సత్త్యముయొక్క పరమగతి మహత్తత్వమనీ, దాని పరమగతి నారాయణుడనీ, నారాయణుడి పరమగతి 
ఉపాధిరహితమైన చిన్మాత్రస్వరూపమనీ (గ్రహించాలి. ఆ స్వరూపం పొందితేనే అమృతత్త్యం సిద్దిస్తుంది. (చూడు - నీలకంఠ 
పండితుని 'భారతభావదీపి మనే సంస్కృతభారతవ్యాఖ్య - ఓరియంటల్‌ బుక్స్‌ రీ ప్రింటింగ్‌ కార్పొరేషన్‌వారి ప్రచురణ - శాంతిపర్వం 
- ద్వితీయముదద్రణ - 606వ పుట). 


క  అడిగితి లెస్సగం బ్రశ్నము । గడుసంకట; మెట్టి యెటుక గలవారలు నె 
ప్పుడు సంశయించు చో టిది;। దడయక యుత్తరము సెప్పెదం దేటపడన్‌. 614 


ప్రతిపదార్థం: లెస్సగన్‌= బాగుగా; కడుసంకటమున్‌= మిక్కిలి సూక్ష్మమైన; ప్రశ్ళమున్‌= (ప్రశ్నను; అడిగితి(వి)= అడిగావు; ఇది= 
ఇయ్యది; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; ఎట్టిఎణుక గలవారలున్‌= ఎట్లాంటి విజ్ఞానం గలిగినవారైనా; సంశయించుచోటు= సందేహించే 
స్థానం; తడయక= ఆలసించక; తేటపడన్‌= స్పష్టమయ్యేటట్టుగా; ఉత్తరమున్‌= సమాధానాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: “నీవు చాలా గహనమైన (ప్రశ్నను చక్కగా అడిగావు. ఎంత తెలివైన వారైనా సందేహించే విషయ 
మిది. వెంటనే ఇది స్పష్టంగా బోధపడేటట్లు వివరిస్తాను. 


వ. కపిల దర్శన విదులగు మునీంద్రుల పరమమతం బిది; యవహితుండవై యాకర్ణింపుము. 615 


ప్రతిపదార్దం: ఇది= నేనిప్పుడు చెప్పేది; కపిల దర్శనవిదులు+అగు= కపిలమహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రము నెరింగినవారెన; 

9 యె | = 
ముని+ఇంద్రుల= మునిశ్రేష్ణులయొక్క; పరమమతంబు= శ్రేష్టమైన అభిప్రాయం; అవహితుండవు+ఐ= అవధానంకలవాడవై; 
ఆకర్లింపుము= వినుము. 


తాత్పర్యం: కపిలమహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రమును తెలిసికొన్న మునివర్యుల శ్రేష్టమైన మత మిది. దీనిని 
సావధానంగా వినుము. 


సీ. పురుషుని నింద్రియంబు లెటు(గ; వవి మనస్‌ । స్థములు గావున మనస్సంగమమున( 
గనువాని నత(డు ముక్తత్వంబు లేని య । ప్పుడు గల్లినను నది పురుషునందు 
సమమ నిర్విషభుజంగములట్ల నిశ్లేష్ట । నున్న యింద్రియముల. గన్న( గాన 
కున్నను నేమి యయ్యుదిత విజ్ఞానామృ । తస్వరూపునకు నాతండు దొజంగ6 


తే. గాష్టకుడ్యకుసూలాదికముల చంద । మొందునట్టు గాకయు నింద్రియోత్మరంబు 
శరధిఫేననిభం బయి విరియు నవ్వి । భూతి యీశ్వరుతెజి€ గాత్మం బొందకున్నె? 616 


ప్రతిపదార్థం: ఇంద్రియంబులు= శ్రోత్రం మొదలైన ఇంద్రియాలు; పురుషునిన్‌= ఆత్మను; ఎజుంగవు= తెలియనేరవు; అవి= 
ఆ ఇంద్రియాలు; మనస్‌స్థములు గావునన్‌= మనస్సులో ఉండేవి కాబట్టి; వానిన్‌= ఆ ఇంద్రియాలను; అతండు= ఆ పురుషుడు; 
కనున్‌= చూస్తాడు; అది= ఆ చూడటం; ముక్తత్వంబు లేని అప్పుడున్‌= ముక్తి కలగని దశలోనూ; కల్గిననున్‌= ముక్తి కలిగిన 
అవస్థలోనూ; పురుషునందున్‌= ఆత ఇయందు; సమము+అ= సమానమే; ఆ+ఉది తవిజ్ఞాన+అమృత స్వరూపునకున్‌= ఉదయించిన 
విజ్ఞానంచేత అమరణధర్మమునొందిన స్వరూపంగల ఆ పురుషుడికి; నిర్విషభుజంగములట్ట= విషంలేని పాములవలె; నిశ్ళేష్టన్‌= 
చేష్టారహితత్వంతో; ఉన్న= ఉన్నట్టి; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాలను; కన్నన్‌= చూచినా; కానకున్ననున్‌= చూడక ఉండినా; 
ఏమి?= ఏమవుతుంది?; ఆతండు= ఆ పురుషుడు; తొజంగన్‌= విడువగా; ఇంద్రియోత్కరంబు= ఇంద్రియాల సమూహం; 
కాష్టకుడ్యకుసూల+ఆదికముల చందమున్‌= కొయ్య, గోడ, గాదె మొదలైన పదార్థాల రీతిని; ఒందున్‌= పొందుతుంది; అట్టు 
కాకయున్‌= అట్టాకాక; శరధిఫేన నిభంబు+అయి= సముద్రంలోని నురుగుతో సదృశమై; విరియున్‌= విచ్చిన్నమై పోతుంది; 


శాంతిసర్వను - పంచనూశ్వాసము 877 
ఆ+విభూతి= ఆ వైభవం; ఈశ్వరుతెణంగు= ఈశ్వరుడి విధానం; ఆత్మన్‌= ఆత్మను; పొందకున్ని?= పొందక ఉంటుందా? 


తాత్పర్యం: శోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాలు పురుషుడిని తెలియజాలవు. అవి మనస్సులో ఉంటాయి. కాబట్టి 
పురుషుడు మనస్సుతోడి సంబంధం వలన ఇంద్రియాలను తెలిసికొంటాడు. పురుషుడు ముక్తిపొందినా, పొందకుండినా 
ఇంద్రియాలను తెలిసికొనటమనేది సమానమే. ఆత్మజ్ఞానసంపన్నుడై అమృతస్వరూపుడైన పురుషుడు విషం లేని 
పాములవలె చేష్టలు లేక పడిఉన్న ఇంద్రియాలను తెలిసికొన్నా, తెలిసికొనకున్నా జరిగే దేమీలేదు. అందువలన అతడి 
కేవిధమైన బాధలూ లేవు. ముక్తి నొందిన పురుషుడు ఇం(ద్రియాలను వర్ణించినప్పుడు ఆ ఇంద్రియాలు కొయ్య, గోడ, 
గాదెలవలె జడంగా పడి ఉంటాయి. లేదా సాగరంలోని నురుగువలె విచ్చిన్నమై పోతాయి. ఇంద్రియాలు ఈ స్థితిని 
పొందటమనేది ఈశ్వరుడి విభూతిఅయి ఉన్నది. అది ముక్తి పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. 


నిశేషం: అలం: ఉపమ. ముక్తుడు కానివాడు ఇంద్రియాలను (గ్రహించజాలినట్టే ముక్తుడైనవాడు కూడ ఇంద్రియాలను 
గ్రహించగలడు. అయితే ముక్తిపొందిన వాడిని జడ ప్రాయాలైన ఇం[ద్రియాలు ఏమీ చలింపజేయలేవు. లేదా అవి నీటిపై నురుగువలె 
రూపులేనివై పోతాయి. ఈశ్వరు డే విధంగా ఇంద్రియాల ప్రభావానికి లోనుగాడో, అట్లాగే ముక్త పురుషుడు కూడా ఇంద్రియాల 
ప్రభావానికి ఏ విధంగానూ లోనుగాడని భావం. 


క. విను! మింద్రియసహితముగా । మనుజాధిప! బోధపూరమగ్నత్వము గ 
ల్లిననుం దత్సూక్ష్మగతుల6 । గను బురుషుండు గనియు నిర్వికారత నుండున్‌. 617 


ప్రతిపదార్థం: మనుజ+అధిప!= రాజా!; వినుము= ఆలకించుము; ఇంద్రియసహితముగాన్‌= ఇంద్రియాలతో కూడిఉండేటట్టు; 
బోధపూరమగ్నత్వము= జ్ఞానప్రవాహంలో మునుగటం; కల్గిననున్‌= సంభవించినా; పురుషుండు= ముక్తాత్ముడు; తత్తూక్ష్మగతులన్‌= 
వాటి సూక్ష్మగమనాలను; కనున్‌= చూస్తాడు; కనియున్‌= చూచికూడా; నిర్వికారతన్‌= వికార రహితస్థితితో; ఉండున్‌= ఉంటాడు. 
తాత్పర్యం: రాజా! వినుము. ఒకవేళ పురుషుడు ఇం[ద్రియాలతో కూడియే పరమజ్ఞానమగ్నుడైతే అతడు వాటి 
సూక్ష్మమైన పోకడలను చూస్తూ ఉంటాడు. చూచినా తాను వాటివలన కలిగే వికారాలకు లోనుకాడు. 


తే. భూతములను గుణంబుల బుద్ది మనసు | నడంచికొని జీవు( డొందు నారాయణుని ద 
దీయమాహాత్యమున మాననీయపరమ । పదము గనుంగాన నిష్పుణ్యపాపు. డతండు. 618 


ప్రతిపదార్థం: జీవుండు= పురుషుడు; భూతములనున్‌= పంచభూతాలనూ; గుణంబులన్‌= మూడు గుణాలనూ; బుద్దిన్‌= బుద్దినీ; 
మనసున్‌= చిత్తాన్నీ; అడంచికొని= లయింపజేసికొని; నారాయణునిన్‌= నారాయణు డనబడే పరమాత్ముడిని; ఒందున్‌= 
పొందుతాడు; తదీయ మాహాత్మ్యమునన్‌= ఆ నారాయణుడి ప్రభావం వలన; మాననీయపరమపదమున్‌= పూజ్యమైన మోక్షాన్ని; 
కనున్‌= చూస్తాడు; కానన్‌= కావున; అత(డు= ఆ ముక్తజీవుడు; నిష్పుణ్యపాపుండు= పుణ్యపాపాలు లేనివాడవుతాడు. 

తాత్పర్యం: జీవుడు పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే ఐదు భూతాలనూ, సత్త్వం, రజస్సు, తమస్సు 
అనే మూడుగుణాలనూ, బుద్దినీ, మనస్సునూ అణచుకొన్నవాడై నారాయణుడి సన్నిధి చేరుకొంటాడు. ఆ 


పరమాత్ముడి కృపాప్రభావం వలన మహితమైన పరమపదం పొందుతాడు. అందువలన ఆ స్థితిలో అతడికి పుణ్యం, 
పాపం అనేవి లేవు. (ఇంద్రియాల పోకడలను చూస్తున్నా అతడికి పుణ్యపాపాల స్పర్శ లేదని తాత్పర్యం.) 


క. పునరావర్తనరహితుం | డనఘా! పరమాత్మ. జెందినట్టి పురుషు. డ 


878 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్వినుతావస్థను మోక్షం । బని చెప్పుదు; రంతకంటె నధికము గలదే? 619 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; పరమాత్మున్‌= నారాయణుడివి; చెందినట్టి= పొందినట్టి; పురుషుండు= జీవుడు; 
పునరావర్తనరహితుండు= తిరిగి రాకలేనివాడు; ఆ+వినుత+అవస్థను= పునర్ణన్మలేని ఆ ప్రశస్తమైన దశను; మోక్షంబు+అని= 
ముక్తి అని; చెప్తుదురు= అంటారు; అంతకంటెన్‌= ఆ మోక్షంకంటె; అధికము= గొప్పది; కలదే?= ఉన్నదా? 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ ధర్మరాజా! పరమాత్ముడైన నారాయణుడిని పొందినట్టి జీవుడికి పునర్జన్మ లేదు. 
(శ్రేష్టమైన పునరావృత్తిలేని ఆ దశనే మోక్షమంటారు. మోక్షావస్టకంటె ఎక్కువ దశ మరేమీ లేదు. 


విశేషం: “ఆ బ్రహ్మ భువనాల్లోకాః | పునరావర్తినో2ర్దున! 
మా ముపేత్య తు కౌంతేయ । పునర్ణన్మ న విద్యతే॥ (గీత - 8-16) 


అన్న గీతావాక్యం ఇక్కడ స్మరణీయం. కృష్ణుడు అర్జునుడితో అర్జునా! బ్రహ్మలోకం వరకూ పోయిన వారు మళ్ళీ తిరిగి జన్మిస్తారు. 
కాని నన్ను పొందినవారికి పునర్జన్మ లేదు" అని చెప్పాడు. అందువలన నారాయణుడి సన్నిధి చేరి ఆ పరమాత్ముడి అనుగ్రహానికి 
పాత్రులైనవారు ముక్తు లవుతా రని (గ్రహించాలి. 


వ. అని చెప్పి వెండియు. 620 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. 


క. “గురుని వచనంబు తెటి(గున(। బరమార్ధ నిరూపణంబు భంగి నియతి ద 
త్పరు(డై నడపం జాలిన । పురుషుని. దదయక ప్రశాంతి వొందు నరేంద్రా! 621 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా!; గురుని వచనంబు తెజంగునన్‌= ఆచార్యుడి ఉపదేశాన్ని అనుసరించి; పరమ+అర్థనిరూపణంబు 
భంగిన్‌= పరతత్త్యమును నిరూపించే పద్దతిని; నియతిన్‌= నియమంతో; తత్సరు(డు+ఐ= దానియందే ఆసక్తిగలవాడై; 
నడపన్‌+చాలిన= నిర్వహించగలిగినట్టి; పురుషునిన్‌= మానవుడిని; తడయక= ఆలసించక; ప్రశాంతి= ప్రకృష్ణమైన శాంతి పొందున్‌= 
పొందుతుంది. 


తాత్సర్యం: ధర్మరాజా! గురూపదేశాన్ని అనుసరించి ఎవడు పరతత్త్య నిరూపణ పద్దతిని నియమంతో పాటిస్తాడో, 
అట్లాంటి పురుషుడికి త్వరలో ప్రశాంతి కలుగుతుంది. 


చ. జనవర! సాంఖ్య మిట్టిది ప్రజాపతి పూజ్యము బ్రహ్మభావభా 
జనత ఘటింప దీనిసరి సమ్యగుపాయము లెందులేవు; నె 
మృనమున సంశయింపక సమాహితచిత్తత దీనినూందు ని 
స్తనుండగు నమ్మహేశునకు( దా€ దనువిం కిట వేయు నేటికిన్‌. 622 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; సాంఖ్యము= సాంఖ్యశాస్త్రం; ఇట్టిది= ఇటువంటిది; ప్రజాపతిపూజ్యము= ఇది (బ్రహ్మచేత 


పూజించతగినది; బ్రహ్మభావభాజనతన్‌= (బ్రహ్మత్వయోగ్యతను; ఘటింపన్‌= కలిగించటానికి; దీని సరి= దీనికి సాటియగు; 
సమ్యగు పాయములు= మంచి ఉపాయాలు; ఎందున్‌= ఎక్కడను; లేవు= ఉన్నవికావు; నెమ్మనమునన్‌= చిత్తమునందు; 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 879 


సంశయింపక= సందేహించక; సమాహితచిత్తతన్‌= సమాధానం పొందిన మనస్సుతో; దీనిన్‌= ఈ సాంఖ్యవిధానాన్ని; ఊందు= 
అవలంబించుము; తాన్‌= తాను; నిస్తనుండు+అగు= శరీరంలేనివాడైన; ఆ+మహేశునకున్‌= ఆ పరమేశ్వరుడికి; తనువు= శరీరం; 
ఇంకన్‌= ఇకపై; ఇటన్‌= ఈ విషయంలో; వేయున్‌ ఏటికిన్‌?= వెయ్యి మాటలు ఎందుకు? 

తాత్పర్యం: రాజా! ఇప్పుడు నేను చెప్పింది సాంఖ్యపద్దతి. ఇది ప్రజాపతి అయిన (బ్రహ్మచేత పూజించదగినదై ఉన్నది. 
జీవుడు (బ్రహ్మత్వం పొందటానికి దీనికి దీటు రాగల మంచి ఉపాయాలు వేరే ఎక్కడా లేవు. నీవు దీని విషయమై 
మనస్సులో సంశయించవద్దు. మనస్సును సమాధానపరచుకొని ఈ సాంఖ్య పద్దతిని పాటించుము. ఈ సాంఖ్యం 
శరీరంలేని పరమేశ్వరుడికి శరీరమై ఉన్నది. ఇంక ఈ విషయమై వెయ్యి మాటలతో ప్రయోజన మేమి? 


తే. వేదశాస్త్ర పురాణ సంవేదితంబు । లైన బహువిధసంపరిజ్ఞానములకు 
నెల్ల నిది సేరుగడ సూవె యేటులకు స । ముద్రమును బోలె నుపశాంతి భద్రచిత్త! 623 


ప్రతిపదార్థం: ఉపశాంతి భద్రచిత్త!= ఉపశాంతిచే మంగళకరమైన మనస్సు గల ఓ ధర్మరాజా! ఏజులకున్‌= నదులకు; సముద్రమును 
పోలెన్‌= సాగరంలాగా; వేదశాస్త్రపురాణసంవేదితంబులు+ఐన= (శ్రుతులచేత, శా(స్రాలచేత, పురాణాలచేత తెలియజేయ బడినవైన; 
బహువిధసంపరిజ్ఞానములకున్‌+ ఎల్లన్‌= అనేకవిధాలైన జ్ఞానాలకన్నింటికిని; ఇది= ఈ సాంఖ్యపద్దతి; చేరుగడ చూవె= గమ్యం సుమా! 
తాత్పర్యం: ప్రశాంతిచేత భద్రమైన హృదయంగల ఓ ధర్మరాజా! నదులకన్నిటికీ సముద్రమే గమ్యమైనట్టు వేదాలు, 
శాస్త్రాలు, పురాణాలు ప్రతిపాదించే నానావిధ జ్ఞానాలకు ఈ సాంఖ్యపద్దతి చేరువలోనున్న గమ్యమై ఉన్నది 
చూడుము. 


వ. యోగులునుసాంఖ్యులును జూచువెరవు లాకర్ణించితి కాదె; యిది యిట్లగుటం జేసి దర్శనభేదంబు గల దంటి 
నదియును నల్పాంతరం; బదియునుంగాక. 624 


ప్రతిపదార్థం: యోగులునున్‌= యోగమార్గం అనుసరించే వారూ; సాంఖ్యులునున్‌= సాంఖ్యపద్దతిని అనుసరించే వారూ; 
చూచువెరవులు= చూచేపద్దతులు; ఆకర్షించితి(వి) కాదె!= వింటివికదా!; ఇది ఇట్టు+అగుటన్‌+చేసి= ఇది ఇట్టా ఉంటున్నది కాబట్టి; 
దర్శనభేదంబు= చూపులో తేడా; కలదు+అంటిన్‌= ఉన్నదన్నాను; అదియునున్‌= ఆ భేదం కూడ; అల్ప+అంతరంబు= స్వల్పమైన 
తేడా గలది; అదియునున్‌+కాక= అదీకాక. 


తాత్పర్యం: ధర్మరాజా! యోగులు, సాంఖ్యులు చూచే పద్దతిని వింటివికదా! అట్టు ఉండటంవలననే నేను వారిలో 
దర్శనభేదం ఉన్నదని చెప్పాను. ఆ భేదం చాలా స్వల్పమైనది. అదీకాక. 


ఆ. యోగి చూచుభంగి నుర్వీశ! సాంఖ్యుండు(। జూచు; సాంఖ్యుం. డరయు చొప్పు యోగి 

వరు(డు నరయు(; గాన వారిద్దజును నొక్క! తెరువువార యండ్రు పరమమునులు. 625 
ప్రతిపదార్థం: ఉర్వీశ!= రాజా!; యోగిచూచుభంగిన్‌= యోగి చూచునట్లే; సాంఖ్యుండున్‌+చూచున్‌= సాంఖ్యపద్దతిననుసరించువాడు 
కూడ చూస్తాడు; సాంఖ్యుండు+అరయు చొప్పున్‌= సాంఖ్యుండు చూచే విధానమును; యోగివరుడున్‌= యోగి శ్రేష్టుడుకూడ; 
అరయున్‌= చూస్తాడు; కానన్‌= కావున; పరమమునులు= ్రేష్టులైన మౌనులు; వారు+ఇద్దణును= ఆ ఇద్దరున్నూ; 
ఒక్కతెరువువార+అం॥డ్రు= ఒక మార్గములోని వారే అని చెప్పుతారు. 


తాత్పర్యం: భూపాలా! యోగి చూచే రీతిగానే సాంఖ్యుడు చూస్తాడు. సాంఖ్యుడు చూచునట్టే యోగి చూస్తాడు. 


880 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందువలననే మునివర్యులు వా రిద్దరూ ఒక్కమార్గానికి చెందినవారే అని అంటారు. 


విశేషం: ఏకం సాంఖ్యం చ యోగం చ। యః పశ్యతి స పశ్యతి! (గీత 5-5) అని గీతావచనం. “'సాంఖ్యాన్ని, యోగాన్నీ 
ఒకటిగానే ఎవడు చూస్తాడో, వాడే నిజంగా చూచేవాడు' అని ఈ వచనానికి అర్థం. దీనివలన సాంఖ్యయోగాలకు పెద్ద 
భేదం లేదని (గ్రహించాలి. 


క విను! సాంఖ్యమ్మును యోగము । నను పేళుల కాని దీనియం దదియును దా 
న నిదియు( దోంచుచునుండుం । గను€ దత్వవిచారి యొక(డ కా నీ రెంటిన్‌. 626 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సాంఖ్యమ్మును= సాంఖ్యమనీ; యోగమున్‌+అను= యోగమనీ అనే; పేళులు+అ+కాని= 
పేరులే కాని; దీనిఅందున్‌= దీనిలో; అదియునున్‌= అదీ; దానన్‌= దానిలో; ఇదియున్‌= ఇదీ; తోయచున్‌+ఉండున్‌= కనిపిస్తూ 
ఉంటాయి; తత్త్యవిచారి= తత్త్వమును విచారించేవాడు; ఈ రెంటిన్‌= ఈ రెండింటినీ; ఒకండకాన్‌= ఒక్కటిగానే; కనున్‌= చూస్తాడు. 


తాత్పర్యం: రాజా! వినుము. సాంఖ్యమనీ, యోగమనీ పేరులో భేదమే కాని నిజంగా పరిశీలించి చూస్తే సాంఖ్యంలో 
యోగమూ, యోగంలో సాంఖ్యమూ కనిపిస్తూనే ఉంటాయి. అందువలననే తత్త్యజ్ఞులు సాంఖ్యయోగాలను రెంటినీ 
ఒక్కటిగానే భావిస్తారు. 


క ఈ తెరువునం జరియించుచు । నే తెజంగున నైన దప్పెనేనియు. బురుషుం 
డాతత నాక సుఖము గను(; | దోంతెంచును మగుడ సద్దుధుల వంశమునన్‌. 627 


ప్రతిపదార్థం: పురుషుండు= జీవుడు; ఈ తెరువునన్‌= ఈ మార్గంలో; చరియించుచున్‌= చరిస్తూ; ఏతెణంగునన్‌+ఐనన్‌= 
ఏ విధంగానైనా; తప్పెన్‌+ఏనియున్‌= మార్గం తప్పితే; ఆతతనాక సుఖమున్‌= విస్తృతమైన స్వర్గసుఖాన్ని; కనున్‌= చూస్తాడు; 
మగుడన్‌= మరల; సద్భుధుల వంశమునన్‌= మంచి పండితుల వంశమునందు; తోంతెంచును= జన్మిస్తాడు. 

తాత్సర్యం: బీవుడు ఈ మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా అతడు మార్గం తప్పి గమ్యమైన 
మోక్షం చేరలేకపోతే స్వర్గానికి పోతాడు. అక్కడ సుఖం అనుభవిస్తాడు. మరల మంచి విబుధుల వంశంలో జన్మిస్తాడు. 


విశేషం: పైన చెప్పిన యోగాది మార్గాలు మోక్షం చేరటానికి ఉపాయాలు. ఆ మార్గాలలో భద్రంగా పయనించేవాడు గమ్యమైన 
పరమపదం చేరుకొంటాడు. వాడికి పునర్జన్మ లేదు. అట్లాకాక ఏ కారణంవలననైనా యోగమార్గం నుండి భ్రష్టుడైనవాడు స్వర్గానికి 
వెళ్ళుతాడు. అక్కడ పుణ్యఫలమైన స్వర్గసుఖాలు అనుభవిస్తాడు. పుణ్యం క్షీణమైన పిమ్మట 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి' (గీత 
9-21) అన్నట్టు మళ్ళీ మానవలోకంలో జన్మిస్తాడు. అయితే పూర్వం వీడు యోగభ్రష్టుడు కనుక ఆ ప్రభావంవలన “శుచీనాం 
ఢ్రీమతాం గేహే యోగ భ్రష్టోz? భిజాయతే' (గీత 6-41) అన్నట్టు శుచిమంతులు, శ్రీమంతులు అయిన మాన్యుల వంశంలో జన్మించి 
సాంఖ్యయోగం పాటిస్తాడు. యోగసిద్ది పొందిన పిమ్మట మోక్షం వాడికి సిద్దిస్తుంది అని భావం. 


ఆ. మటియు నిత్తెజంగు మనసున నెలసిన । వినుతమోక్షలక్ష్మి విభుత గాంచు 
నిట్టి తెరువు సూప నెవ్వరి కలవి నా | రాయణునక కాక యమలచరిత! 628 


ప్రతిపదార్థం: అమలచరిత!= విమలచరి(త్రుడా!; మజీయున్‌= ఇంకను; ఈ+తెజంగు= ఈ పద్దతి; మనసునన్‌= చిత్తమునందు; 
ఎలసినన్‌= పొందితే; వినుతమోక్షలక్ష్మి విభుతన్‌= (ప్రశస్తమైన మోక్షమనే లక్ష్మియొక్క (ప్రభుత్వమును; కాంచున్‌= పొందుతాడు; 
నారాయణునకు+అ+కాక= ఒక్క శ్రీమన్నారాయణపరమాత్మకు తప్ప; ఇట్టి తెరువు= ఇట్లాంటి మార్గమును; చూపన్‌= 


శాంతిసర్వను - సంచనూశ్వాసను 881 
దర్శింపజేయటానికి; ఎవ్వరికిన్‌+అలవి= ఇతరుల కెవ్వరికి శక్యం? 


తాత్పర్యం: పవిత్రచరిత్రుడవైన ఓ ధర్మరాజా! బుధుల వంశంలో పుట్టినవాడు మరల ఆ యోగమార్లాన్ని చిత్తంలో 
అనుసంధించి నిర్వహించగలిగితే మోక్షలక్ష్మికి ప్రభువు కాగలడు. ఈ మోక్షమార్గాన్ని ఆ యోగులకు ఒక్క 
శ్రీమన్నారాయణుడు చూపగలడే కాని ఇతరులకు అది సాధ్యమా? (భగవదనుగ్రహం వలననే మోక్షప్రాప్తి 
కలుగుతుందని భావం). 


వ. నారాయణ ప్రణీతంబై యక్షర ప్రదర్శకం బైన యిత్తెటింగు( జిత్తంబున నలవరింపు' మని దేవవ్రతుండు 
ధర్మనందనునకుం జెప్పెనని యిట్లు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పిన, 'నటమీ(ద వర్తించిన 
విశిష్ట సల్లాపంబులు సెప్పవే యని యడుగుటయు. 629 


ప్రతిపదార్థం: నారాయణ॥(ప్రణీతంబై= నారాయణుడిచేత |ప్రవర్తింపచేయబడినదై; అక్షర ప్రదర్శ్భకంబు+ఐన= క్షరంలేని మోక్షమును 
చూపించేదగు; ఈ+తెజంగు= ఈ పద్దతి; చిత్తంబునన్‌= మనస్సులో; అలవరింపుము+అని= అభ్యసించుమని; దేవవ్రతుండు= 
భీష్ముడు; ధర్మనందనునకున్‌= ధర్మజుడికి; చెప్పెన్‌+అని= వచించెనని; ఇట్టు= ఈ విధంగా; వైశంపాయనుండు= వ్యాసుడి 
శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= పరీక్షిత్తు పుత్రుడైన జనమేజయ మహారాజునకు; చెప్పినన్‌= చెప్పగా; అటమీందన్‌= 
ఆ పైన; వర్తించిన= జరిగిన; విశిష్టసల్దాపంబులు= వినూత్నమైన సంభాషణములు; చెప్పవే= వచించుమా; అని అడుగుటయున్‌= 
అని అడుగగా. 


తాత్పర్యం: శ్రీమన్నారాయణుడిచేత ప్రవర్తితమై అవ్యయమైన మోక్షాన్ని ప్రదర్శించే ఈ పద్దతిని నీ చిత్తములో 
అభ్యసించుము” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అని ఈ రీతిగా వ్యాసశిష్యుడయిన వైశంపాయనముని 
పరీక్షిత్రనయుడైన జనమేజయుడితో చెప్పాడు. ఆ పైన జనమేజయుడు వైశంపాయనుడితో ధర్మజుడికీ, భీష్ముడికీ 
తరువాత జరిగిన విశిష్టమైన సంభాషణలు వివరించుమని అడిగాడు. అట్లా అడిగేసరికి (తరువాతి ఆశ్యాసంలోని 
రెండవ పద్యంతో అన్వయం). 


ఆశ్వాసాంతము 


శా. _ లీలాస్వీకృతచక్రశూల! వినతాళీరక్షణాలోల! దు 
శీల స్వాంతవిదూర! వేదజలదశ్రేణీమయూరా! సమి 
త్మేలీఖండిత దైత్య! నిర్ణరగణక్షేమక్రియానిత్య! ని 
స్రైలోక్యత్వ నిరంజనాగ్రవిహృతీ! సంస్థాపకవ్యాహృతీ! 630 


ప్రతిపదార్థం: లీలా స్వీకృత చక్రశూల!= విలాసార్థం స్వీకరించబడిన చ(క్రశూలాలు కలవాడా!; వినతాళీరక్షణాలోల!= 
ప్రణతులైన భక్తశ్రేణిని రక్షించటంలో ఆసక్తికలవాడా!; దుళ్ళీలస్వాంత విదూర!= దుళశ్ళరి(త్రులైనవారి చిత్తములకు దూరమైనవాడా!; 
వేదజలదశ్రేణీ మయూరా!= వేదాలనెడు మేఘపంక్తికి నెమలివైనవాడా!; సమిత్కేళలీఖండితదైత్య= యుద్ద క్రీడలో ఖండించబడిన 
రాక్షసులు కలవాడా!; నిర్ణరగణ క్షేమ(క్రియానిత్య!= దేవతల బృందానికి క్షేమం కలిగించే కార్యమునందు సదా (ప్రవర్తించే 
వాడా!; నిస్రైలోక్యత్వ నిరంజనా[గ్ర విహృతీ!= ముల్లోకాల నతి(క్రమించి మాయాసంగదోషంలేని వాడవై ఆ లోకాల తుదిని 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 
మాలిని. 

జపయజన నిషేవ్యా! సంగనిర్ముక్తభావ్యా! 

విపుల దురితభేదీ! విశ్వలోకప్రమోదీ ! 

యపరిమిత విభూతీ! యప్రమాణస్వరీతీ! 

యుపనిష దవగమ్యా! యోగభావ్యైకరమ్యా! 
ప్రతిపదార్థం: జపయజననిషేవ్యా!= జపయజ్ఞంచేత సేవించదగినవాడా!; సంగనిర్ముక్తభావ్యా!= సంగంలేని వారిచేత ధ్యానించదగినవాడా!; 
విపుల దురితభేదీ!= విస్తృతమైన పాపాలను నశింపచేసేవాడా!; విశ్వలోకప్రమోదీ!= సమస్తలోకములను సంతసింపజేసేవాడా!; 
అపరిమితవిభూతీ!= అనంతమైన ఐశ్వర్యం కలవాడా!; అప్రమాణస్వరీతీ= ప్రమాణంలేని స్వీయపద్దతికలవాడా!; ఉపనిషదవగమ్యా!= 
ఉపనిషత్తులచేత తెలియదగిన వాడా!; యోగభావ్యైకరమ్యా!= యోగవిద్యచేత బావించదగిన ముఖ్యమైన రమణీయత్వం కలవాడా! 


తాత్పర్యం: జపయజ్ఞంచేత సేవించదగిన ఓ దేవా! సంగంలేని విరాగులచేత ధ్యానించదగినవాడా! అనంతమైన 
పాపసంచయాన్ని హరించేవాడా! సమస్తలోకాన్నీ ఆనందింపజేసేవాడా! అంతంలేని ఐశ్వర్యం కలవాడా! (ప్రమాణాల 
కందని నిజపద్దతి కలవాడా! వేదాంత రూపాలైన ఉపనిషత్తులచేత తెలిసికొనదగినవాడా! చిత్తవృత్తి నిరోధరూపమైన 
యోగవిద్యచేత భావించదగిన ముఖ్యమైన మనోహరత్వం కలవాడా! 


విశేషం: 'యజ్ఞానాం జపయజ్ఞో9_స్మి” (గీత.10-25)అని గీతావచనం. యజ్ఞాలలో భగవంతుడు జపయజ్ఞ స్వరూపుడై ఉన్నాడనటం 
వలన (ద్రవ్యయజ్ఞాలకంటె జపయజ్ఞం (శ్రేష్టమని భావించాలి. 'నానోస్తి మను దివ్యానాం విభూతీనాం పరంతప!” (గీత.10-40)-'అర్జునా! 
నా దివ్య విభూతులకు అంతం లేదు' అని శ్రీకృష్ణుడి వచనం. “అపరిమిత విభూతీ అన్న ప్రయోగం ఈ సంగతినే తెలియపరుస్తున్నది. 
ఇది మాలినీ వృత్తం. 'ననమయయి' గణాలు గల మాలిని. 'ననమయయయుతేయం మాలినీ భోగిలోకైఐ- అని లక్షణం. 8వ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. 


విశేషం: అలం: అంత్య(ప్రాసం. 


గద్యము. 
ఇది శ్రీ మదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 
శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందు(' బంచమాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; శ్రీమదుభయకవిమిత్ర= శ్రీమంతులైన సంస్కృతాంధ్రకవులనే ఇరుతెగలవారికి మిత్రుడును; 


కొమ్మనామాత్యపు(త్ర= కొమ్మనమంత్రి కుమారుడును; బుధారాధన విరాజి= పండితులను ఆరాధించటంచేత శోభిల్లేవాడును అగు; 
తిక్కన సోమయాబి= తిక్కన సోమయాజిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌= శ్రీ మహాభారతంలో; 


శాంతిపర్వంబునందున్‌= శాంతిపర్వంలో; పంచమ+ఆశ్వాసము= ఐదవ ఆశ్వాసం. 


తాత్సర్యం: శ్రీ మంతులైన సంస్కృతాం(ధ్ర కవు లనే ఇరుతెగలవారికి మిత్రుడు, పండితులను ఆరాధించటంచేత 
విశేషంగా భాసించినవాడు అయిన శ్రీ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వంలో ఐదవ అశ్వాసం. 


శాంతిపర్వంలో సంచమాశ్వాసం సమాపం. 


అవి 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతిపర్వము - షష్టాశ్వాసము 


క శ్రీ సంధానప్రాఢ ద। యాసంభృత భక్తమోద! యఖిలజగద్ర 
సత్తి వినోద! శమా । భ్యాసనిరత నిర్విభేద! హరిహరనాథా! 1 


Eg 


ప్రతిపదార్థం: శ్రీ= సంపదలను; సంధాన= సమకూర్చటంలో; ప్రాఢ= సమర్థమైన; దయా= కరుణచేత; సంభృత= కలిగించబడిన; 
భక్తమోద= భక్తుల ఆనందం కలవాడా!; (సంపత్కరమైన దయాగుణంతో భక్తులకు ఆనందం కలిగించేవాడా!); అఖిల= సమస్తమైన; 
జగత్‌= లోకాలనూ; రక్షా= రక్షించటమనే; ఆసత్తి= ఆసత్తితో-రక్షణభారాన్ని కోరి వహించి నిర్వహించటంతో; వినోద!= ఆనందించే 
వాడా! (జగద్రక్షణకార్యభారాన్ని ఒక వినోదంగా వహించేవాడా!); శమ+అభ్యాస= అంతరింద్రియ నిగ్రహాన్ని అభ్యసించటంవలన; 
నిరతనిర్విభేద!= నిరంతరం నిర్విభేద స్థితిని పొందేవాడా! (శమాభ్యాస నిరతమైన నిర్విభేదస్థితి కలవాడా అనికానీ); హరిహరనాథా!= 
ఓ హరిహరనాథుడా! 


తాత్పర్యం: (ప్రతి ఆశ్వాసానికీ ఆద్యంతాలలో కృతిపతిని స్తుతించటం తెలుగుకవుల సంప్రదాయం. ఈ 

కందపద్యంలో తిక్కన హరిహరనాథుడికి మూడు విశిష్టసంబోధనలు కూర్చాడు. ఇహపరాలలో సకల సంపదలనూ 

భక్తులకు సంధానించటంలో సమర్ధుడు హరిహరనాథుడు. అతడి దయాగుణం అంతటి ప్రాఢం. దానితో భక్తులు 
ఆనందిస్తున్నారు. జగ(ద్రక్షణ భారాన్ని కోరివహించాడు హరిహరనాథుడు. ఆ రక్షాసత్తితో వినోదిస్తున్నాడు. అతడిది 
శమాభ్యాస నిరతమైన నిర్విభేదస్థితి. (శమాభ్యాసంతో విభేదాలు నిర్గతమైపోయి సర్వాంతర్యామిత్వం పొందినవాడని). 

[(శమాభ్యాస నిరతశ్చాసౌ నిర్విభేదశ్చ - తత్సంబుద్దా).] 

విశేషం: 'అభిలజగడద్రక్షాసక్త - రక్షాసక్తి - వినోద' అనే పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. రక్షణయందు ఆసక్తమైన (సంలగ్నమైన) 

వినోదం కలవాడా - అనీ, రక్షణయందున్న ఆసక్తితో (అభిలాషతో) వినోదించేవాడా - అనీ ఈ పాఠాంతరాలకు అర్థం. మూడు 

పాఠాలకూ భావంలో పెద్దగా తేడా లేదు. సంబోధన లన్నింటా అంత్యాను ప్రాస పాటించాడు తిక్కన. 'ద' అనేది అంత్యాను ప్రాసాక్షరం. 
ఇది (హ్రస్వం కాబట్టి దీని పూర్వాక్షరాన్ని మూడుచోట్లా దీర్హమే వేసి నియమం పాటించాడు. 
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షర క్షరంబుల నడుగుట. (సం. 12-291-1) 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు యోగసాంఖ్యవిదు లక్షరంబునొంది 
యానందస్వరూపు లగుదురని చెప్పిన విని ధర్మ్శతనయుండు దేవవ్రతునితో 'నీవు పరమజ్ఞాన నిధివని 
వేదసంవేదు లగు విప్రులు సెప్ప నప్పలుకులు నిన్ను సాంఖ్యయోగ ప్రవీణులయిన యతులును మునిపతులును 
వర్ణింప నవ్వచనంబులును నాకర్ణించుచుం బ్రమోదంబునం బొందుచుండుదుము. దక్షిణాయనశేషదినంబు 
లింక నల్పంబు, లర్కుండు మరలంబడిన6 బరమగతిం బ్రాపించెదవు, మణి మేమెవ్వరిచేత వినువారము? 
కురువంశంబునకుం బ్రజ్ఞాఘృత ప్రదీపితంబగు దీపంబుగావె? భవత్తేజంబు నాశ్రయించెద' మని తనవారలం 


~~ 


గలసికొని పలికి, 'నీవు నిర్దేశించిన యక్షరం బనునది యెట్టిది? క్షరం బెయ్యది? యెటింగింపవే?” యనుటయు 
నతండు 'వసిష్టజనక సంవాదంబనంబరగు విశిష్టేతిహాసంబు గలదు. దాన నీయడిగిన యవియును 
మటియునెటుంగ వలయునట్టివి యనేకార్థంబులును దెలివిపడు; విను'మని సుప్రసాదభరితుందై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా! వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= ఈ (ప్రకారంగా; 
అనియెన్‌= వివరించాడు; అట్టు= ఇంతకుముందు (పంచమాశ్వాసం చివరు చెప్పినట్టుగా; యోగసాంఖ్యవిదులు= ఒక తెరువువారే 
అయిన యోగవిద్యావేత్తలూ, సాంఖ్యవిద్యావేత్తలూ; అక్షరంబును ఒంది= క్షరం (నాశము) లేని స్థితిని పొంది; ఆనందస్వరూపులు= 
ఆనందస్వరూపులు; అగుదురు అని= అవుతారని; చెప్పినన్‌= భీష్ముడు చెప్పేసరికి; విని; ధర్మతనయుండు; దేవవ్రతునితో= 
భీష్ముడితో (ఇట్లా అంటున్నాడు); నీవు; పరమజ్ఞాననిధివి= పరమజ్ఞానానికి నిధివి; అని; వేదసంవేదులు అగు విప్రులు= వేద 
వేత్తలయిన విప్రులు (విజ్ఞలు); చెప్పన్‌= చెబుతూంటే; ఆ+పలుకులున్‌= ఆ మాటలనూ; సాంఖ్యయోగ ప్రవీణులయిన= 
సాంఖ్యవిద్యాప్రవీణులూ, యోగవిద్యా ప్రవీణులూ అయిన; యతులును= యతీశ్యరులూ; మునిపతులును= మునీశ్యరులూ; నిన్ను; 
వర్షింపన్‌= వర్షిస్తూంటే; ఆ+వచనంబులున్‌= ఆ పలుకులనూ; ఆకర్షించుచున్‌= (శ్రద్దగా వింటూ; ప్రమోదంబునన్‌ పొందుచుందుము= 
మేమంతా ఆనందం పొందుతూ వుంటాం; దక్షిణ+అయన శేషదినంబులు= ఈ దక్షిణాయనంలో మిగిలిన రోజులు; ఇంకన్‌= 
ఇక; అల్పంబులు; చాలా తక్కువ; అర్కుండు= సూర్యుడు; మరలంబడినన్‌= ఉత్తరాయణంలోకి (ప్రవేశిస్తే; పరమగతిన్‌ 
ప్రాపించెదవు= నీవు పరమపదిస్తావు - అక్షయపులోకాలకు చేరుకుంటావు; మణి మేము= మరింక మేము; ఎవ్వరిచేతన్‌= ఎవరినుంచి; 
వినువారము?= వినగలం?; కురువంశంబునకున్‌= ఈ కురువంశానికి; ప్రజ్ఞా= తెలివి అనే; ఘృత= నేతితో; ప్రదీపితంబు అగు= 
వెలిగించబడిన; దీపంబు+కావె?= దీపానికి నీవే కదా?; భవత్‌= నీ; తేజంబున్‌= తేజస్సును; ఆశ్రయించెదము= ఆశ్రయిస్తాం; 
అని= అంటూ; తనవారలన్‌= తన సోదరాదులను; కలిపికొని= కలుపుకొని; పలికి= మాట్లాడి; నీవు; నిర్దేశించిన= ఇంతకుముందు 
పేర్కొన్న; అక్షరంబు అనునది= “అక్షరము” అనేది; ఎట్టిది= ఎటువంటిది?; క్షరంబు= క్షరము (పుట్టి-నాశనమయ్యేది); ఏ+అది= 
ఏది?; ఎటింగింపవే?= దయచేసి తెలియచెప్పవా?; అనుటయున్‌= అని ధర్మరాజు అడిగేసరికి; అతండు= ఆ భీష్ముడు; 
వసిష్టజనకసంవాదంబు అనన్‌= 'వసిష్టజనకసంవాదము” అని; పరంగు= ప్రసిద్దిపొందిన; విశిష్ట+ఇతిహాసంబు= ఒక విశిష్టమైన 
కథ; కలదు= ఉన్నది; దానన్‌= దానితో; నీ+అడిగిన అవియును= నువ్వు అడిగినవీ; మజియున్‌= ఇంకా; ఎజుంగన్‌ వలయునట్టివి= 
తెలుసుకోవలసినవి; అనేకార్థంబులును= అనేక విశేషాలూ; తెలివిపడున్‌= స్పష్టపడతాయి; వినుము అని; సుప్రసాదభరితుండై= 
ప్రసాదగుణభరితుడై - సుప్రసన్నుడై - భీష్ముడు ఇట్లా అన్నాడని (తరువాతి పద్యంతో అన్వయం.) 

తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు; 'ఆ విధంగా యోగసాంఖ్య 
పండితులు అక్షరమైన ఆనందస్వరూపులౌతారని చెప్పగా విని, ధర్మరాజు దేవవ్రతుడితో ఇట్లా అన్నాడు. 'నీవు 
పరమజ్ఞానివని వేదవిదులు, సాంఖ్యయోగ (ప్రవీణులయిన యతీంద్రులు చెప్పగా విని సంతోషిస్తూ ఉంటాము. 
దక్షిణాయనంలో ఇంకా మిగిలిన రోజులు తక్కువ. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే నీవు పరమపదిస్తావు. 
ఆ తరువాత మేము ఎవరివలన వినగలుగుతాము? కురువంశంలో (ప్రజ్ఞ అనే నేయితో వెలుగుతున్న దీపంవలె 
ఉన్నావు. ని తేజస్సును ఆశ్రయిస్తున్నాము'” అని తనవారితో కలిసి పలికి “నీవు చెప్పిన “అక్షరిమనేది ఎటువంటిది? 
'క్షరి మేది? తెలుపుము” అన్నాడు. భీష్ముడు 'వసిస్ట జనకుల సంవాది మనే ఉత్తమ ఇతిహాసం ఉన్నది. దానివలన 
నీ వడిగిన విశేషాలన్నీ తెలుస్తాయి వినుము” అని సుముఖుడై. 

విశేషం: “ప్రజ్ఞాఘృత (ప్రదీపితంబగు దీపంబుగావె' అనేచోట “ప్రజ్ఞాకృత/ (ప్రజ్ఞామృత (ప్రేరితంబగు దీపంబవుగావె' అని 
పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. (ప్రాజ్ఞకృతము అని ఉన్నప్పుడు ప్రదీపితము - (ప్రేరితము అనే (క్ర) నిష్టాంతాలు వ్యర్థమవుతాయి. 
ప్రజ్ఞను అమృతంగా పోల్చినందువలన అది ఇంధనంగా ప్రదీపితత్వానికి సాధకం కానేరదు. అంచేత “ప్రజ్ఞాఘృత |ప్రదీపితంబగు' 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 885 


అనేదే సాధుపాఠం. 'కురువంశప్రదీపస్త్యం జ్ఞానద్రవ్యేణ దీప్యసే' (శాంతి 291-5) అని వ్యాసుడు దీపన సాధకంగా జ్ఞానద్రవ్యమన్నాడు. 
ఆ (ద్రవ్యాన్ని తిక్కన ఘృతమని స్పష్టపరిచాడు. తరువాతి శ్లోకంలో 'న తృప్యామీహ రాజేంద్ర శృణ్వన్నమృత మీదృశమ్‌” (291- 
6) అన్నాడు. ఉపదేశాన్ని అమృతంగా పోల్చి దాని ఆస్వాదనతో ఎంతకీ తనివితీరటం లేదని ధర్మరాజు అభిప్రాయం. అమృతంతో 
పోల్చినప్పుడు ఇలా ఆస్వాదానుభూతి అన్వయిస్తుందే కానీ ప్రదీపితత్వం కాదు. 

'దీపంబవు గావె - దీపంబుగావె' అనే రెండు పాఠాలూ తెలుగువ్యాకరణానికి అనుకూలమే. దీపంబు అనేది ఈ వాక్యంలో 
యుష్మద్విశేషణం. కాబట్టి వుగాగమం ప్రాయికంగా వస్తుంది. వస్తే 'దీపంబవుగావె' అనీ, రాకపోతే 'దీపంబుగావె” అనీ అవుతుంది. 
వుగాగమ రహితరూపం “(ప్రాయో[గ్రహణంబుచే రక్షితంబయ్యె'. 
సీ. అనఘ! సుఖాసీనుండైన వసిష్టసం । యమింగాంచి భక్తి. బాదముల కెటి(గి 

జనకభూనాథుండు వినయంబుతోడ ను । పాసించి 'మునివర! యక్షరం బ 
నాది శివంబన నపునరావృత్తి సి । ద్ధిదమగుచుండు నెయ్యది యెజటుంగ6 
జెప్పవే!' యనుడు నాశ్రిత వత్సలుండగు | నమ్మహాత్ముండు దెలియంగ జెప్పె 


తే. నద్దయాకుని చెప్పిన యత్తెఅంగు । ప్రస్పుటంబుగ6 జెప్పెద( బాండవాగ్ర 
జన్మ! నీ కని పలికి యజ్ఞాహ్నవీత | నూజు( డిట్లను నాననాంభోజ మలర. 3 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! ఓ ధర్మరాజా!; సుఖాసీనుండైన= సుఖంగా కూర్చున్న; వసిష్టసంయమిన్‌= వసిష్టమహర్షిని; 
కాంచి= చూచి; భక్తిన్‌= భక్తితో; పాదములకున్‌= పాదాలకు; ఎజ(గి= నమస్కరించి; జనకభూనాథుండు= జనకమహారాజు; 
వినయంబుతోడన్‌= వినయంతో; ఉపాసించి= అర్చించి; మునివర!= ఓ మునీశ్వరా!; అక్షరంబు= నాశనం లేనిదీ; (క్షరము= 
పుట్టి నశించేది; అక్షరము= పుట్టుకలేనిది - నశించనిది; అనాది= ఆది లేనిదీ; శివంబు అనన్‌= శుభప్రదం అనబడేదీ; అపునరావృత్తి 
సిద్దిదము= జన్మరాహిత్య సిద్ధిని కలిగించేదీ; అగుచుండున్‌ ఎయ్యది?= అవుతూ ఉంటుందో - అది ఏది?; ఎజుంగన్‌ చెప్పవే?= 
దయచేసి తెలియజెప్పవా?; అనుడున్‌= జనకభూనాథుడు ఇట్టా అనేసరికి; ఆశ్రితవత్సలుండగు= ఆశ్రితులమీద వాత్సల్యం 
కలవాడైన; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు వసిష్టుడు; తెలియంగన్‌ చెప్పెన్‌= తెలిసేటట్టు చెప్పాడు; పాండవ+అ(గ్రజన్మ!= 
ఓ పాండవులలో పెద్దవాడా!; ఆ+దయాళుని= ఆ దయామయుడు వసిష్టుడు; చెప్పిన ఆ+తెజంగున్‌= వివరించిన ఆ విధానమంతా; 
ప్రస్ఫుటంబుగన్‌= స్పష్టపడేటట్లు; నీకున్‌ చెప్పెదన్‌= నీకు నేను చెబుతాను; అని పలికి= అని చెప్పి; ఆ+జాహ్నవీతనూజుండు= 
ఆ గంగాపుత్రుడు భీష్ముడు; ఆనన+అంభోజము+అలరన్‌= తన ముఖపద్మం వికసించగా; ఇట్లు= ఈ చెప్పబోయే విధంగా; 
అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: ఒకప్పుడు జనకమహారాజు వసిష్టుడిని అడిగాడు - అక్షరతత్త్య్యం తెలియజెప్పుమని. అప్పుడు ఆశ్రిత 
వత్సలుడూ దయాగుణ విశిష్ణుడూ అయిన ఆ మహాత్ముడు పూర్వం వసిష్టుడు జనకుడికి వివరించి చెప్పాడు. 
అది అంతా నీకు నేను స్పష్టంగా చెప్పుతాను" - అని సంతోషంగా భీష్ముడు ధర్మరాజుకు వివరించటం మొదలు 
పెట్టాడు. 

విశేషం: ఇక్కడ జనకభూనాథుడు అంటే సీతాదేవి కన్నతండ్రి కాదు. ఆ వంశంలోవారికి అందరికీ జనకుడు అనేది సాధారణ 
నామధేయం. అదికాక అసలు పేరు వేరే వుంటుంది. 'వసిష్టస్య చ సంవాదం కరాళజనకస్య చ (291-7), పప్రచ్చర్షివరం రాజా 
కరాళజనకః పురా (291-10) అనీ వ్యాసుడు రెండుసార్లు కరాళజనకుడు అన్నాడు. అంటే ఈ జనకమహారాజు అసలు పేరు 
కరాళుడు అన్నమాట. “అద్దయాళుని చెప్పిన అత్తెజంగు” - అనేది తెలుగు వాక్యనిర్మాణంలో ఒక విశిష్ట్రారకం. దయాళునియొక్క 
చెప్పిన ఆ విధానం - అంటే దయాళుడు చెప్పిన ఆ విధానం అని ఫలితార్థం. 'నీయడిగినయవి, నా యొనర్పంబూనిన మహా 
'ప్రబంధంబునకు- ఇత్యాదులన్నీ ఇటువంటివే. 


వసిష్ట జనకరాజ సంవాద ప్రకారము (సం. 12-291-7) 
వ. జనకజనేశ్వరు బోధించుటకై వసిష్ట మునీశ్వరుం డి ట్లనియె. 4 


ప్రతిపదార్థం: జనకజనేశ్వరున్‌= కరాళజనకమహారాజును; బోధించుటకై= జ్ఞానవంతుడిని చెయ్యటానికి; వసిష్టమునీశ్వరుండు= 
ఆ వసిష్టమహర్షి ఇట్లు అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: కరాళజనక మహారాజుకు జ్ఞానం బోధించేందుకు వసిస్టమహర్షి ఇట్లా చెప్పాడు. 


క  'నయనముఖ పాణిపాదము | లయమహితా! యెందు గలిగి యాద్యంతపరి 
క్షయవ్ఫద్ది రహితమై ని | రయ మగు తత్త్వంబు నక్షరంబండ్రు బుధుల్‌, 5 


ప్రతిపదార్థం: అయమహితా!= ఓ శుభాన్వితా! ధర్మరాజా!; నయన= నేత్రాలు; ముఖ= ముఖం; పాణిపాదములు= చేతులూ, 
కాళ్ళూ; ఎందున్‌ కలిగి= సర్వాత్మనా కలిగి ఉండీ; ఆది+అంత+పరిక్షయ+వృద్ది+రహితమై= ఆది, అంతం, వినాశం, వృద్ది - 
అనేవి లేనివై; నిస్‌+ద్వయము+అగు+తత్త్యమున్‌= అద్వితీయమైన తత్తాన్ని; బుధుల్‌= పండితులు; అక్షరంబు+అం(డ్రు= అక్షరము 
అంటారు. 


తాత్పర్యం: 'ఓ మంగళగుణాన్వితా! ధర్మరాజా! కరచరణాది అవయవాలు కలిగి ఉండీ, ఆది, అంతం, క్షయం, 
వృద్ది - ఇవి లేనివైన ఏకైక తత్త్వాన్ని “అక్షరము” అంటారు పండితులు. 
విశేషం: నిర్విభేదం, నిర్షయం, అద్వితీయం - ఇవన్నీ సమానార్థకాలు. ఏకైకం అని తాత్పర్యం. దయములేనిది నిర్హయం. ద్వితీయం 
లేనిది అద్వితీయం. విభేదం లేనిది నిర్విభేదం. సర్వతః పాణిపాదం తత్‌ సర్వతోక్షి శిరోముఖమ్‌, సర్వతః (శ్రుతిమల్లోకే సర్వ మావృత్య 
తిష్టతి (291-16) అనేది మూలక్ల్టోకం. ఇందులో సర్వతః అనే పదానికి పర్యాయంగా 'ఎందున్‌ కలిగి” అన్నాడు తిక్కన. సర్వత్రగామి, 
సర్వదర్శి, సర్వగతి, సర్వశిరస్సు, సర్వానందం, సర్వశ్రోత అయిన ఆ పరబ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది - అదే అక్షరమని 
తాత్సర్యం వివరించారు పెద్దలు. 
క క్షరమండద్రు దానివలనను । క్షరియించిన తత్వములను జనవత్సల! య 

య్యిరువది నాల్గింటిని దర । తరమ విభాగించి చెప్పెదం దెలియంగన్‌. 6 


ప్రతిపదార్థం: జనవత్సల!= జనులపట్ల వాత్సల్యం కలవాడా! (జనుల వాత్సల్యం చూరగొన్నవాడా అని కానీ); ఓ ధర్మరాజా! 
దానివలనను= “అక్షరము” అనబడే ఆ తత్త్యంనుంచి; క్షరియించిన= ఆవిర్భవించిన; తత్త్యములను= తత్తాలను; క్షరము అండ్రు= 
'క్షరము' అంటారు; ఆ+ఇరువది నాల్గింటిని= క్షరతత్త్యాలు ఇరవై నాల్గింటినీ; తరతరమ= (క్రమంగా; విభాగించి= విభజించి; 
తెలియంగన్‌= నీకు తెలిసేటట్టు; చెప్పెదన్‌= చెబుతాను. 


తాత్సర్యం: జనవత్సలా! ఓ ధర్మరాజా! అక్షరతత్త్యంనుంచి ఇరవై నాలుగు క్షరతత్తాలు ఆవిర్భవించాయి. నీకు 
స్పష్టంగా తెలియటంకొరకు వాటిని విడమరచి చెప్పుతాను ఆలకించుము. 
తే. అక్షరము విక్రియాశబలాత్మకత్వ | మొందు నవ్విక్రియకును బేళ్ళొలసె. బ్రకృతి 

యన బ్రధానంబునా6గ నవ్యక్త మనంగ । దానంబుట్టు మహన్నామతత్త మనఘ! 7 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పవిత్రుడా!; అక్షరంబు= అక్షరము అని చెప్పబడిన తత్త్వం; విక్రియా= వి(క్రియతో; 
శబలాత్మకత్వము+ఒందున్‌= వైవిధ్యాన్ని పొందుతుంది; ఆ+విక్రియకును= ఆ వికృతికికూడా; ప్రకృతి+అనన్‌= ప్రకృతి అనీ; 


శాంతిపర్వను యం షష్టాశ్వాసము 887 


ప్రధానంబునాగన్‌= ప్రధానము అనీ; అవ్యక్తము+అనంగన్‌= అవ్యక్తము అనీ; పేళ్టు+ఒలసెన్‌= పేరులు ఏర్పడ్డాయి; దానన్‌= 
ఆ విక్రియనుండి; మహత్‌+నామతత్యము= మహత్‌(మహాన్‌) అని పిలవబడే తత్త్వం; పుట్టున్‌= పుడుతుంది. (12-291-17). 


తాత్సర్యం: అక్షరతత్త్యం వి(క్రియను పొందుతుంది. దానికి ప్రకృతి, ప్రధానం, అవ్యక్తం అని పేరులు. ఆ 
విక్రియనుండి 'మహతొ అనబడే తత్త్యం ఆవిర్భవిస్తుంది. 
తే. విను మహంకార మా తత్త్వమున జనించు | దాన భూతపంచకమును దద్గుణంబు 

లైన శబ్దాది విషయంబులైదు నింద్రి । యములు( బదియును మనసును నావహిల్లు. 8 
ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; ఆ తత్త్యమునన్‌= ఆ మహన్నామతత్త్యంనుంచి; అహంకారము= అహంకారమనేది; 
జనించున్‌= ఉద్భవిస్తుంది; దానన్‌= దానినుంచి; భూతపంచకమును= పంచభూతాలూ; తద్గుణంబులైన శబ్బాదివిషయంబులు 
ఐదున్‌= పంచభూతాలకూ గుణాలైన శబ్దస్పర్శ రూపరసగంధాదులు అయిదూ; ఇంద్రియముల్‌ పదియును= జ్ఞానేంద్రియాలు 
అయిదూ - కర్మేంద్రియాలు అయిదూ వెరసి పది ఇంద్రియాలూ; మనసును= మనస్సునందు; ఆవహిల్టున్‌= ఏర్పడతాయి. 
తాత్పర్యం: ధర్మరాజా! వినుము; ప్రకృతి లేదా ప్రధానం లేదా అవ్యక్తం అనబడే తత్త్యం ఒకటి. దానినుంచి 
ఆవిర్భవించే మహత్తు - రెండు. అహంకారం - మూడు. పంచభూతాలు, పంచగుణాలు- అయిదు. 
జ్ఞానేంద్రియాలు-ఐదు కర్మేంద్రియాలు. మనస్సు - ఒకటి. కలిపి మొత్తం ఇరవైనాలుగు తత్తాలు ఉన్నాయి. 
పృధథివ్యస్తేబో వాయ్యాకాశాలు (నేల, నీరు, వెలుగు, గాలి, ఆకాశం) పంచభూతాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 
- అయిదు గుణాలు. (శ్రోత్రత్వకృక్షుర్ణిహాఘ్రాణాలు (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) అయిదూజ్ఞానేం(ద్రియాలు. 
వాక్సాణి పాదపాయు మే(ఢాలు అయిదూ కర్మేంద్రియాలు మనస్సునందు ఏర్పడతాయి. 


(12-291-28). 
క క్షరమయ్యిరువది నాలుగు । నరనాథా! యక్షరంబునకు నెయ్యెడలన్‌ 
క్షరభావము లే దయ్య । క్ష రము విలాసములు సూవె క్షరతత్వమ్ముల్‌. 9 
ప్రతిపదార్థం: నరనాథా!= ఓ రాజా!; క్షరము= క్షరమే; ఆ+ఇరువది నాలుగున్‌= ఆ ఇరవైనాలుగు తత్తాలును; అక్షరంబునకున్‌= 
అక్షరము అనబడే తత్త్వానికి; ఏ+ఎడలన్‌= ఎప్పుడూ; క్షరభావము= క్షరత్వం; లేదు= లేనేలేదు; క్షరతత్త్యమ్ముల్‌= క్షరతత్తాలు 
అన్నీ; ఆ+అక్షరము విలాసములు చూవె= ఆ అక్షరతత్త్యం తాలూకు విలాసాలే సుమా! 
తాత్సర్యం: క్షరమే ఇరవైనాలుగు తత్తాలుగా అవుతుంది. అక్షరతత్తానికి ఎక్కడా ఎప్పుడూ క్షరభావం ఉండదు. 
అయితే క్షరతత్తాలు అన్నీ అక్షరతత్వం తాలూకు విలాసాలే. 
వ. ఈ చతుర్వింశతి తత్వ్వంబులును విజ్ఞానగోచరంబులు, పంచవింశతితమంబై యక్షరంబనం బరంగు 
నిప్పరమతత్త్వంబు విను మవిజ్లేయం బవ్యయం బకలంకం బనామయం బమృతంబు. 10 
ప్రతిపదార్థం: ఈ చతుర్వింశతి తత్తంబులును= ఈ చెప్పిన ఇరవై నాలుగు తత్తాలూ; విజ్ఞానగోచరంబులు= విజ్ఞానానికిఅందు 
తాయి; పంచవింశతితమంబై= ఇరవై అయిదవదై; అక్షరంబు+అనన్‌= అక్షరము అని; పరంగు= ఒప్పుతున్న; ఈ+పరమతత్తంబు= 
ఈ పరమతత్త్యం; వినుము; అవిజ్ఞేయంబు= అది విజ్ఞానగోచరం కానిది; అవయంబు= అది వ్యయం కానిది; అకలంకంబు= 
కళంకంలేనిది; అనామయంబు= ఆమయంలేనిది (నాశమూ, రోగమూ లేనిది); అమృతంబు= మృతిలేనిది; మృతంకానిది. 
తాత్సర్యం: శ్రద్దగా ఆలకించుము. ఈ ఇరవై నాలుగు తత్యాలూ విజ్ఞానానికి అందుతాయి. ఇరవై అయిదవ 
అక్షరమైన పరమతత్త్యం విజ్ఞానానికి గోచరం కానిది. నాశం లేనిది. మృతి లేనిది. 


నిశేషం: “అమృతంబు అనటానికి బదులు “అనాద్యంతంబు" అనే పాఠాంతరం కనిపిస్తున్నది కొన్ని ప్రతులలో. ఆదీ అంతమూ 
లేనిది అని దాని భావం. 
క, జననాథ! యక్షరం బెం । దును గ్రీడం జరించు. ద్రిగుణ దోహలపరమై 

తనకు( బ్రబోధము లేకు । న్నను నానాయోనిగత జననముల వెంటన్‌. 11 


ప్రతిపదార్థం: జననాథ= ధర్మరాజా!; అక్షరంబు= అక్షరతత్త్య మనేది; తనకున్‌= తనకు; (ప్రబోధము= జ్ఞానము - మెలకువ 
అనేది; లేకున్నను= లేకపోయినట్టయితే; (త్రిగుణదోహలపరమై= సత్యము, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలతో బలపడినదై; 
(బలపరచునదై) నానాయోనిగత జననములవెంటన్‌= పలురకాల జీవజాతులలో జననాలను వరుసగా పొందుతూ; ఎందును= 
సర్వ(త్ర; (క్రీడన్‌= కేళీవిలాసంగా; చరించున్‌= సంచరిస్తుంది. 


తాత్సర్యం: అక్షరతత్యానికి ప్రబోధం లేకపోతే సత్త్యరజస్తమోగుణాల సంయోజనకారణంగా నానాజాతులలో 
జన్మపరంపరలను పొందుతూ ఉంటుంది. ఇది అక్షరతత్తానికి ఒక క్రీడావిలాసం (12-291-42). 


క. విను సత్వరజస్తమముల । యనుసరణమువలన వివిధమగు యోనిగణం 
బున వెలసిన యా తత్త్వము । దను€ జూడ(గలేక యవియ తానని యుండున్‌. 12 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! (శ్రద్దగా ఆలకించుము; సత్త్యరజస్తమముల= ఆ త్రిగుణాల; అనుసరణమువలనన్‌= వెంట 
తగులుకోవటం వలన; వివిధము+అగు= పలు రకాలైన; యోనిగణంబునన్‌= జాతులలోనికి; వెలసిన= అవతరించిన; ఆ తత్త్యము= 
ఆ అక్షరతత్త్యం; తనున్‌ చూడ(గ లేక= తనను తాను అవలోకించుకోలేక (గ్రహించుకోలేక); అవియ= ఆ జాతులే; తాను= 
నేను; అని= అనుకొని; ఉండున్‌= నివసిస్తూ ఉంటుంది. 


తాత్పర్యం: సత్వరజస్తమోగుణాలను అనుసరించటం వలన జన్మపరంపరలలోనికి జారిపోయిన ఆ అక్షరతత్త్యం 
తనను తాను తెలిసికొనలేక, అవే తాను అనుకొని వాటిలో నివాసం సాగిస్తూ ఉంటుంది. 


ఉ.  సత్వరజస్తమోగుణవశస్పెైతి నక్షర మర్లధర్మ సం 
ఐవి థ ఆప యౌ 
గిత్వము మధ్యకర్మతయు. గిల్టిషకృత్యమునొంది యొంది ది 
వ్యత్వనరత్వగోమృగఖగాదిక తిర్యగనేక హీనజం 
తుత్వములన్‌ సుఖంబులును దుఃఖములున్‌ నరకంబులుం గనున్‌. 13 


ప్రతిపదార్థం: అక్షరము= అక్షర తత్త మనేది; సత్త్యరజస్తమో గుణవశస్థితిన్‌= సత్త్యగుణము - రజోగుణము - తమోగుణము 
అనే ఈ మూడింటికీ వశవర్తి అగుట వలన; వరుసగా - అర్హధర్మసంగిత్యమున్‌= అర్హమైన ధర్మాలతో కూడి ఉండటం అనే 
స్థితినీ (ఇది సత్వగుణ లక్షణం); మధ్యకర్మతయున్‌= పుణ్యపాపాలు రెండింటినీ ఆచరించటమనే స్థితినీ (ఇది రజోగుణ లక్షణం); 
కిల్చిషకృత్యమున్‌= కేవలం పాపకార్యాలే చెయ్యటం అనే స్థితినీ (ఇది తమోగుణ లక్షణం); ఒంది+ఒంది= పూర్తిగా పొంది; దివ్యత్వ= 
దేవతాత్వంలో; నరత్వ= మానవత్వంలో; గోమృగఖగాదిక తిర్యక్‌+అనేక హీన జంతుత్త్వములన్‌= గోవు, మృగము, పక్షి మొదలైన 
తిర్యగ్జాతికి చెందిన అనేక నీచ జంతుత్వాలలో; సుఖంబులును= సుఖాలనూ; దుఃఖములున్‌= దుఃఖాలనూ; నరకంబులున్‌= 
నరకాలనూ; కనున్‌= అనుభవిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: సత్త్యగుణానికి వశవర్తి అయిన అక్షరతత్త్యం అర్హధర్మాలను పొందీ ఆచరించీ దివ్యత్వంతో సుఖాలను 
అనుభవిస్తుంది. రబోగుణానికి వశవర్తి అయి పుణ్యపాపాలను చెరిసగంగా ఆచరించి నరత్వం పొంది సుఖదుఃఖాలను 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 889 


చెరిసగంగా అనుభవిస్తుంది. తమోగుణానికి వశవర్తి అయి కేవలం పాపకృత్యాలనే ఆచరించి పశుపక్ష్యాది 
జంతుత్వాన్ని పొంది నరకం అనుభవిస్తుంది. 


విశేషం: ఈ పద్యమంతటా క్రమాలంకారమూ ఉంది. అలంకారం: [క్రియాలంకారం, 


క. జనవర! శుక్లము లోహిత | మును గృష్టమునైన వర్ణముల నక్షర మొం 

దును సత్త్వరజస్తమముల | యనుసారంబున నవర్ధమయ్యు వికృతమై. 14 
ప్రతిపదార్థం: జనవర!= ఓ యుధిస్టిరా!: అక్షరము= అక్షరతత్త్యం; అవర్లమయ్యున్‌= ఏ రంగూలేనిదే అయినప్పటికీ; 
సత్త్యరజస్తమముల+అనుసారంబునన్‌= సత్త్యరజస్తమోగుణాలను అనుసరించటం వలన; వికృతమై= మార్పునకు లోనై; శుక్లము= 
తెలుపూ; లోహితము= ఎరుపూ; కృష్ణమును+ఐన= నలుపూ అయిన; వర్లములన్‌= రంగులను; ఒందును= పొందుతుంది. 
తాత్సర్యం: అక్షరానికి స్వతస్పిద్దంగా ఏ రంగూ లేదు. కానీ, అది ఈ త్రిగుణాలను అనుసరించటం వలన 
మార్పులకు లోనవుతుంది. సత్త్యగుణానుసారంగా తెలుపురంగునూ, రజోగుణానుసారంగా ఎరుపురంగునూ, 
తమోగుణానుసారంగా నలుపురంగునూ పొందుతుంది. 


క. అగుణంబయ్యును నిమ్మెయి. । బ్రగుణత( బ్రాపించు నక్షర మహంకార 
స్టగుణంబూందిన, విడిచిన । దెగు నన్నియు నిర్వికారదీప్తంబునగున్‌. 15 


ప్రతిపదార్థం: అక్షరము= అక్షరతత్త్యం; అగుణంబు+అయ్యున్‌= తనంతతాను నిర్గుణమే అయినా; అహంకారస్థగుణంబు= 
అహంకారగతమైన గుణాన్ని (అహంకారలక్షణాన్ని); ఊందినన్‌= పొందినట్లయితే; ఈ+మెయిన్‌= ఈ ప్రకారంగా; ప్రగుణతన్‌= 
ప్రకృష్ణగుణవత్తను; ప్రాపించున్‌= పొందుతుంది; విడిచినన్‌= అహంకారస్థగుణాన్ని విడిచినట్టయితే; అన్నియున్‌= ఈ గుణాలన్నీ; 
తెగున్‌= తొలగిపోతాయి; నిర్వికార= నిర్వికారస్థితితో; దీప్తంబున్‌= (ప్రకాశించేదికూడా; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: నిర్గుణమైన అక్షరతత్తం అహంకారగుణ సంయోగంవలన ఈ రకంగా ఇన్ని వికారాలను 
పొందుతున్నది. అహంకారగుణ సంయోగాన్ని విడిచిపెట్టేస్తే ఈ వికారాలు అన్నీ తొలగిపోతాయి. నిర్వికారస్థితితో 
మళ్ళీ ప్రదీప్రంకూడా అవుతుంది.” 


వ. అని చెప్పి వెండియు. 16 
ప్రతిపదార్థం: అని చెప్పి= వసిష్టుడు ఇట్టా వివరించి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: అని చెప్పి, వసిష్టుడు మళ్ళీ (ఇట్లా వివరిస్తున్నాడు.) 
చ. _ “క్రతువుల దీర్థయాత్రలను రాత్యశనంబుల భూమిశయ్యలన్‌ 
వ్రతపరినిష్టలన్‌ జడలు వల్కలముల్‌ వివిధంపు దండముల్‌ 


సతతము. దాల్లుటన్‌ వపువు సంకటపాటున. బెట్టు నాద్యమ 
చ్యుత మమలంబు దాను దను( జూడక యక్షరమప్రబుద్దమై. 17 


ప్రతిపదార్థం: ఆద్యము= తొట్టతొలిదీ; అచ్యుతము= చ్యుతి లేనిదీ; అమలంబు= మలినరహితమూ అయిన; అక్షరము= 
అక్షరతత్త్యం; తాను తనున్‌ చూడక= తనను తాను తెలుసుకోలేక; అప్రబుద్ధమై= జ్ఞానప్రబోధం లేనిదై; వపువున్‌= శరీరాన్ని 


(ఉపాధిని); సంకటపాటునన్‌ పెట్టున్‌= కష్టపెడుతూ వుంటుంది; ఏ రకంగా అంటే - క్రతువులన్‌= యజ్ఞయాగాది క్రియలతోనూ; 
తీర్థయా(త్రలను= పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సాగించటాలతోనూ; రాత్రి+అశనంబులన్‌= రాత్రిపూట మాత్రమే భోజనం 
చెయ్యటాలతోనూ (ఏకభుక్తాలతోనూ); భూమిశయ్యలన్‌= కటికనేలమీద పవ్వళించటాలతోనూ; వ్రతపరినిష్టలన్‌= రకరకాల వ్రతాల 
నియమనిష్టలతోనూ; జడలు= జడలూ; వల్కలముల్‌= నారచీరలూ; వివిధంపు దండముల్‌= రకరకాల దండాలూ (సన్న్యాసా శ్రమానికి 
సూచకంగా ఉండే దండములు - కర్రలు, ఏకదండి, ద్విదండి, (త్రిదండి ఇత్యాదిగా ఆశ్రమభేదాలు ఉన్నాయి); సత్వరమున్‌= 
ఎల్లవేళలా; తాల్చుటన్‌= ధరించటంతోనూ; వపువును సంకటపాటున పెడుతుంది. 

తాత్పర్యం: తనను తాను తెలిసికొనలేక ఈ అక్షరతత్త్యం. “క్రతువులు చేయటం, తీర్థయాత్రలకు తిరగటం, 
ఏకభుక్తాలు ఉండటం, నేలమీద పడుకొనటం - ఇంకా రకరకాల కఠోరవ్రత నియమాలు పాటించటం, జటావల్కల 
దండాలు ధరించటం - ఇత్యాది కార్యక్రమాలతో శరీరాన్ని సంకటపెట్టుతూ ఉంటుంది - ఇది అచ్యుతమే. 
అమలమే. కానీ, ఇప్పుడు అప్రబుద్దం. 


క. అమృతము నభవము నజరము । నమలమునగు తన్ను మృతము నాహితభవమున్‌ 

సమథికజరమును మలసహి । తముగా నక్షరము మమత. దలంచు నరేంద్రా! 18 
ప్రతిపదార్థం: నరేంద్రా!= ధర్మరాజా!; అమృతము= చావులేనిది; అభవము= పుట్టుకలేనిది; అజరము= ముసలితనము లేనిది; 
అమలమున్‌= మలినము లేనిది; అగు= అయినటువంటి; అక్షరము= అక్షరతత్త్యం; తన్నున్‌= తననుతాను; మృతము= చావు 
కలదిగానూ; ఆహితభవమున్‌= పుట్టుక కలదిగానూ; సమధికజరమును= బాగా ముసలితనము (జరా) పొందేదిగానూ; 
మలసహితముగాన్‌= మలినసహితముగానూ; మమతన్‌= మమకారంతో; తలయన్‌= భావిస్తుంది. 
తాత్పర్యం: అక్షరతత్త్వానికి చావూ పుట్టుకా ముసలితనం - ఇట్టాంటివి ఏమీలేవు. అది అమలం. కాని, ఉపాధిగతమైన 
మమకారంతో ఇవన్నీ తనకు ఉన్నాయని భావిస్తూ ఉంటుంది. 


ఆ. తనకుందాన బంధమొనరించుకొనియెడు । పొత్తినూలికాయ పురువు భంగి 

నగుణమయ్యు సగుణతావాప్తి( బొందు న । క్షరము ప్రకృతి గుణము సంక్రమించి. 19 
ప్రతిపదార్థం: తనకున్‌ తాన= తనకుతానే; బంధము= బంధాన్ని; ఒనరించుకొనియెడు= కల్పించుకునేటువంటి; పొత్తినూలికాయ 
పురువుభంగిన్‌= సాలెపురుగువలె (సాలీడువలె); అక్షరము= అక్షరతత్త్య మనేది; అగుణమయ్యున్‌= స్వతస్పిద్దంగా నిర్లుణమే 
అయినా; ప్రకృతి గుణము= (ప్రధానము - ప్రకృతి - అవ్యక్తము అనబడే విక్రియ తాలూకు గుణం; సం[క్రమించి= సం(క్రమించటంచేత 
(అది కారణంగా); సగుణత+అవాప్తిన్‌= సగుణత్త్వ ప్రాప్తిని; పొందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: స్వతస్సిద్దంగా నిర్గుణమైన అక్షరతత్త్యం తన విక్రియ అయిన (ప్రకృతిగుణాలు తనకే సం(క్రమించటం 
చేత తానుకూడా సగుణత్వాన్ని పొందుతున్నది. ఇది ఎట్టా ఉన్నదంటే సాలెపురుగువలె ఉన్నది. సాలెపురుగు తన 
పొత్తికడుపులోనుండి వచ్చిన నూలుదారాలతో తనకు తానే గూడు అల్లుకొని అందులో తానే బందీ అయిపోతుంది. 
(గుణము అంటే త్రాడు అనికూడా అర్థం ఉన్నది). 
విశేషం: ఈ దృష్టాంతం వ్యాసుడు ఇచ్చినదే. “కోశకారో యథాత్మానం కీటః సమనురుంధతి! సూత్రతంతుగుణైర్నిత్యం తథాయ 
మగుణో గుణైః” (12-292-4). భావప్రకటన సమర్థంగా సాలీడుని 'పొత్తినూలికాయ పురువు' అన్నాడు తిక్కన. 
ఆ. అమలవాయుసేవనము నిర్మలత్వంబు । గలుగంగా6 బదాటు కళల. బూర్జు6 

డగు సుధాంశు మాడ్కి నక్షర మమలినా | ఖండశాంతిబోధఘనత వెలుంగు. 20 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 891 


ప్రతిపదార్థం: అక్షరము= ఈ అక్షరతత్త్యం; అమల= స్వచ్చమైన; వాయు= వాయువుయొక్క; సేవనము= అనుభవం; 
నిర్మలత్వంబు= నిర్మలస్థితి; కలుగంగాన్‌= (రెండూ) లభించినప్పుడు; పదాణుకళలన్‌= పదహారు కళలతోనూ; పూర్గుడు+అగు= 
పరిపూర్ణత్యాన్ని పొందిన; సుధాంశు మాడ్కిన్‌= అమృతకిరణుడైన చంద్రుడివల; అమలిన= మలినరహితమూ; అఖండ= 
పరిపూర్ణమూ అయిన; శాంతి= శాంతియొక్క; బోధ= ఎరుకతో; కలిగిన ఘనతన్‌= గొప్పదనంతో; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది. 
తాత్పర్యం: వాయుసేవనం వలన (మబ్బులు తొలగిపోయి) నిర్మలస్థితి పొంది పదారుకళలతో పరిపూర్ణుడైన 
చంద్రుడు ప్రకాశిస్తాడు. అట్లాగే అక్షరతత్త్యం కూడా అఖండశాంతి బోధతో మునుపటి గొప్పదనాన్ని మళ్ళీ పొంది 
విరాజిల్లుతుంది”. 


వ. అనిన విని జనకుం డమ్మునీశ్వరున కిట్లనియె. 21 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెబుతూంటే; విని; జనకుండు; ఆ+మునీశృరునకున్‌= ఆ వసిష్టుడితో; ఇట్లు; అనియెన్‌= సంభాషించాడు. 
తాత్సర్యం: అని చెప్పుతూంటే విని, జనకమహారాజు ఆ వసిష్టుడితో ఈ (ప్రకారంగా అన్నాడు. 


క. “వనితకు బురుషునకుం దన | తనయంతన రూపొకం డొదవ( జేయగ వి 

న్ననువు గలుగ దొండొరువుల । నెనయుటంగాని శ్రుతిమతము నిట్ల మహాత్మా! 22 
ప్రతిపదార్థం: మహాత్మా!; గొప్ప ఆత్మకలవాడా! వనితకున్‌= (స్త్రీకీ; పురుషునకున్‌= పురుషుడికీ; ఒండొరులన్‌= ఒకరిని ఒకరు; 
ఎనయుటన్‌కాని= కలుసుకోవటం వల్లనే తప్ప; తనయంతన= విడివిడిగా; రూపు ఒకండు= ఒక రూపాన్ని; ఒదవన్‌ చేయంగన్‌= 
'ప్రసవించటమనేది; విన్ననువు= నేర్పు; కలుగదు= కనిపించలేదు; (శ్రుతిమతమున్‌= వేదం అభి[ప్రాయంకూడా; ఇట్టు+అ= ఇలాగే 
ఉన్నది. 
తాత్పర్యం: 'మహాత్మా! స్రీపురుషులు పరస్పరం కలిసికొంటే మరొక రూపాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నారే తప్ప, 
విడివిడిగా ఆ ఇద్దరిలో ఎవ్వరికీ ఆ నేర్పు లేదు అనేది లోకం చూస్తే తెలుస్తున్నది. వేదమూ ఇదే చెప్పుతున్నది. 
క. _ వనితగుణంబులు చర్మం । బును మాంసము శోణితంబు6 బురుషగుణతతిన్‌ 

విను మజ్జాస్థిస్నాయువు । లనఘతపోవిభవ! యిట్ల్టయని శ్రుతి సెప్పన్‌. 23 
ప్రతిపదార్థం: అనఘ= పవిత్రమైన; తపోవిభవ!= తపోవైభవం కలవాడా!; చర్మంబును= చర్మం; మాంసమున్‌= మాంసం; 
శోణితంబున్‌= రక్తం - ఇవి; వనితగుణంబులు= 'స్రీవల్ల శిశువుకు లభించే గుణాలు; పురుష= పురుషునియొక్క; గుణతతిన్‌= 
గుణసమూహం వలన; విను; మజ్ఞా= మూలగ; అస్థి= ఎముకలు; స్నాయువులు= ఆయువు పట్టులు (నెరకులు) అనేవి ఇవి 
పురుషుడివలన బిడ్డకు లభిస్తాయని; ఇట్ల+అని= ఇలాగనే; (శ్రుతి= వేదం; చెప్పున్‌= చెప్పుతోంది. 


తాత్పర్యం: ఓ తపస్వీ! చర్మం, మాంసం, రక్తం - అనేవి (స్తీనుండీ, మజ్జ, ఎముకలు, స్నాయువులు - అనేవి 
పురుషుడినుండి బిడ్డకు లభిస్తాయి. వేదం ఇట్లాగే చెప్పుతున్నది. 
వ 


శ అది తిర్వజ 1 నుష్యాదులైెన సకల యోనులయందును జన్వంబులు ఆవహిల్లెడి తెజంగు. 24 
గ్యజ ల ల్ల 


పతిపదార్హం: అది= ఈ పైని చెప్పినది; తిర్వక్‌+మనుష్వ+ఆదులైన= పశుపక్షిమానవాదులైన; సకలయోనులయందును= 
(9 ఇ = న గ్య S$ యా యె యా 


సకలజాతులలోనూ; జన్యంబులు(జన్మంబులు)= పుట్టుకలు; ఆవహిల్లెడి తెజంగు= జరిగే పద్దతి. 


892 శ్రీనుదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: పైన చెప్పినది పశుపక్షిమానవాదులైన సకలజాతులలోనూ పుట్టుకలు జరిగే పద్దతి. 


క. నరనారీసంబంధము । వరుసగదా పురుషునకును బ్రకృతికి నన్యో 
న్యరమణ మది సర్వజనన । కర మిట్టులు శ్రుతులు సెప్పు. గారుణ్యనిధీ! 25 


ప్రతిపదార్థం: కారుణ్యనిధీ!= ఓ కృపానిధీ!; పురుషునకును= పురుషుడికీ; ప్రకృతికిని= ప్రకృతికీ ఉండే; అన్యోన్యరమణము= 
పరస్పర ఆనందం, ఆకర్షణ అనేది; నరనారీసంబంధము వరుస కదా!= నరనారీ సంబంధం వంటిదే గదా!; అది= ఆ సంబంధం, 
ఆ ఆకర్షణ; సర్వజననకరము= సకలజీవరాశికీ జన్మకారణం; ఇట్టులు= ఇట్టాగని; (శుతులు= వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి. 
తాత్పర్యం: పురుషుడికీ ప్రకృతికీ ఉన్న ఆకర్షణ నరనారీసంబంధం వరసే. (స్త్రీ పురుష సంబంధంవంటిదే ప్రకృతి 
పురుషుల పరస్పరాకర్షణ. అదే సమస్త ప్రాణికోటికీ జన శహేతువు. వేదాలు ఇదే చెప్పుతున్నాయి. 
క. వినుము ప్రకృతి పురుషుల భం । గి నిరూపింపంగ ముక్తికిని మార్గంబుం 

గను వెరవు లేకయున్నది । మునినాయక! యెటు(గ( జెప్పు మోక్షపదంబున్‌. 26 
ప్రతిపదార్థం: మునినాయక!= ఓ మునీశ్వరా!; వినుము; (ప్రకృతిపురుషుల భంగిన్‌= (ప్రకృతి పురుషుల పద్దతిని; 
నిరూపింపంగన్‌= నిరూపించినా (లేదా నిరూపించటానికీ); ముక్తికిని= మోక్షానికి; మార్గంబున్‌= మార్గాన్ని; కను= తెలిసికొనే; 
వెరవు= ఉపాయం; లేకఉన్నది= కనిపించటంలేదు (అందుచేత); మోక్షపదంబున్‌= ముక్తిమార్గాన్ని; ఎయుంగన్‌ చెప్పు= నాకు 
తెలిసేట్టు చెప్పుము. 
తాత్సర్యం: ప్రకృతిపురుషుల పద్దతిని స్పష్టంగా నిరూపించవచ్చును. అయినా ముక్తిమార్గం మాత్రం తెలియరావటం 
లేదు. కాబట్టి ఓ మునీశ్వరా! మోక్షమార్గం ఏమిటో స్పష్టంగా తెలియజేయుము. 

లు (sey a లు 

క. అనుపమ మజర మతీంద్రియ | మనామయ మనంత మమల మన వెలుంగు నొకం 

డని వేదశాస్త్రములచే । వినియుండుదు దాని దెలుపవే కృప నాకున్‌.” 27 


ప్రతిపదార్థం: (ఓ మునినాయకా!) అనుపమము= సాటిలేనిదీ; అజరము= ముసలి తనంలేనిదీ; అతీంద్రియము= ఇంద్రియాలకు 
అతీతమైనదీ; అనామయము= ఆమయాలు (నాశమూ రోగమూ) లేనిదీ; అనంతము= అంతులేనిదీ; అమలము= మాలిన్యం 
లేనిదీ; అనన్‌= ప్రసిద్దిపొందిన; ఒకండు= ఒకానొకతత్త్యం; వెలు(గున్‌= ప్రకాళిస్తోంది; అని; వేదశాస్త్ర ములచేన్‌= వేదాలవల్లా, 
శాస్రాలవల్లా; వినియుండుదున్‌= విని ఉన్నాను; దానిన్‌= ఆ తత్త్వాన్ని; నాకున్‌= నాకు (కూడా); కృపన్‌= దయతో; తెలుపవే!= 
(దయచేసి) తెలియజెప్పవా! 


తాత్సర్యం: అనుపమాది లక్షణాలు కలిగి, ఒక తేజస్సు ఏదో ప్రకాశిస్తున్నదని వేదాలూ శాస్త్రాలూ చెపుతున్నాయి. 
అది విన్నాను. దయచేసి ఆ తత్వాన్ని నాకు తెలియజేయుము”. 


వ. అని వే(డిన నమ్మునివరుండు సాదరంబుగా నతని కిట్లనియె. 28 


ప్రతిపదార్థం: అని= ఈ ప్రకారంగా; వేండినన్‌= జనకుడు (ప్రార్థించేసరికి; ఆ+మునివరుండు= ఆ మునీశ్వరుడు - వసిష్టుడు; 
సాదరంబుగాన్‌= ఆదరంతో; అతనికిన్‌= ఆ జనకుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా ప్రార్థించగా వసిష్టుడు ఆదరంతో ఆ జనకుడికి ఈ విధంగా చెప్పాడు. 


శాంతిపర్వను య షష్టాశ్వాసము 893 


వసిష్టుడు జనకున కక్షరక్షర తత్వంబుల తెజం గెటింగించుట (సం. 12-291-13) 


సీ. *గ్రంథంబు ధరియింతు గాని నీ కర్ణబో । ధంబు లే దర్భబోధవ్యపేత 


మగు గ్రంథధారణ మప్రయోజన మర్ద । నిశ్చయ మెటి(గింతు నిపుణబుద్ది 
నవధరింపుము సాంఖ్య మనుసరించును యోగ । తంత్రంబు నదియును దాని తెరువు 
నొందు. గావున సాంఖ్యయోగంబు లేకంబ । యని కండ్రు ప్రాజ్ఞులు మనుజనాథ! 


తే. సాంఖ్యమునకు యోగమునకు జనని శ్రుతియ । పురుషవనితానపుంసకంబు లన. బ్రకృతి 
లింగములు గల నాత్ముం డలింగు6 డతని(। జెంద దది యెద్దియును నని చెప్పు శ్రుతులు. 29 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ జనకమహారాజా!; గ్రంథంబున్‌= తత్త్వశాస్త్ర (గ్రంథాన్ని; ధరియింతు(వు)కాని= కంఠస్థం చేస్తావే 
కానీ; నీకున్‌= నీకు; అర్ధబోధంబులేదు= అర్థావగాహన లేదు; అర్థబోధ= అర్థజ్ఞానంతో; వ్యపేత= విరహితమైన; (గ్రంథధారణ= 
పుస్తకపఠనం; అప్రయోజనము= నిష్ఫలం; అర్థనిశ్చయము= అర్థనిర్లయాన్ని; ఎజింగింతున్‌= తెలియజేస్తాను; నిపుణబుద్దిన్‌= 
నేర్పుగల ధీశక్తితో; అవధరింపుము= శ్రద్దగా ఆలకించుము; సాంఖ్యమున్‌= సాంఖ్యశా(స్తాన్ని; యోగతం(త్రంబు= యోగశాస్త్రం; 
అనుసరించును= అనుసరిస్తుంది; అదియును= ఆ సాంఖ్యంకూడా; దాని తెరువున్‌= యోగశా స్త్ర పద్దతిని; ఒందున్‌= అనుసరిస్తుంది; 
కావునన్‌= కాబట్టి; సాంఖ్యయోగంబులు= సాంఖ్యమూ, యోగమూ అనేవి; ఏకంబు+అ+అని= ఒకటే అని; ప్రాజ్జులు= పండితులు; 
కండ్రు= దర్శిస్తున్నారు - భావిస్తున్నారు; సాంఖ్యమునకున్‌= ఈ సాంఖ్యానికీ; యోగమునకున్‌= ఆ యోగశాస్తానికీ; జనని= 
తల్లి (ఆవిర్భావ (ప్రదేశం); (శ్రుతి+అ= వేదమే; పురుషవనితా నపుంసకంబులు+అనన్‌= పురుషుడు, (స్త్రీ, నపుంసకం అని; (ప్రకృతి 
లింగములు= (ప్రకృతి సిద్దమైన లింగాలు; కలవు= ఉన్నాయి; ఆత్ముండు= ఆత్ముడుమాత్రం; అలింగుండు= లింగరహితుడు; 
అతనిన్‌= ఆత్ముడిని; అది ఎద్దియును= స్రీపుం నపుంసకలింగాలలో ఏ ఒక్కటీకూడా; చెందదు= పొందదు; అని= అని; (శుతులు= 
వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి. 

తాత్సర్యం: 'మహారాజా! నీవు తత్త్యశాస్త్ర గ్రంథాలు ధారణచేస్తున్నావే తప్ప వాటి అర్థం నీకు అవగాహనకు రాలేదు. 
అర్థం తెలియని చదువు వ్యర్థం. అర్థనిశ్చయాన్ని నేను చెప్పుతున్నాను. (శ్రద్దగా ఆలకించుము. సాంఖ్యయోగశాస్రాలు 
ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఉంటాయి. అందుకే అవి అభిన్నాలు, ఒక్కటే అని ప్రాజ్ఞులు గుర్తించారు. ఈ 
రెండింటికీ వేదమే జన్మస్థానం, అదే ఆధారం. ప్రకృతిలో మూడు లింగాలు ఉన్నాయి. అవి ప్రసిద్దాలు. ఆత్మకు 
మాత్రం ఆ లింగాలు ఏవీ ఉండవు. ఇదికూడా వేదం చెప్పిన విషయమే. 


క విను బీజంబున బీజం | బును దేహమునందు దేహమును నింద్రియముల్‌ 

దనతనవలనం దానును । మనంబునకు మనసు పుట్టు మహితవిచారా! 30 
ప్రతిపదార్థం: మహితవిచారా!= ఓ (శ్రేష్టమైన ఆలోచన కలవాడా!; విను; బీజంబునన్‌= విత్తనం నుండి; బీజంబును= విత్తనమూ; 
దేహమునందున్‌= శరీరంనుంచి; దేహమును= శరీరమూ; ఇంద్రియముల్‌= ఇంద్రియాలు; తనతనవలనన్‌= ఒక్కొక్కదానినుంచి; 
తానును= తాను ఒక్కొక్కటీ; మనంబునకున్‌= మనస్సుకు; మనసు= మనస్సూ; పుట్టున్‌= జన్మిస్తాయి. 
తాత్సర్యం: ఓ ఆలోచనాపరుడా! విత్తనంనుండి విత్తనమూ, దేహంనుండి దేహమూ, ఇంద్రియాలనుండి 
ఇం[ద్రియాలూ, మనస్సునుండి మనస్సూ - ఇట్లా జన్మిస్తూ ఉంటాయి. తెలిసికొమ్ము. 
తే. ఇత. డబీజుం డదేహుం డనింద్రియుండు । వీతమానసు(డని యాత్మవిధము సెప్పు 

వేదములు, భవదుఃఖ కర్మాదికములు । నాతనికి లేవు నిర్గుణుం డగుట జేసి. 31 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ ఆత్ముడు; అబీజుండు= బీజ విరహితుడు; అదేహుండు= దేహశూన్యుడు; అనిం(ద్రియుండు= 
ఇంద్రియ రహితుడు; వీతమానసుండు= మనస్సులేనివాడు; అని= అని; ఆత్మవిధము= ఆత్మ తాలూకు స్వభావాన్నీ, విధానాన్నీ; 
వేదములు= వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి; నిర్గుణుండు= గుణరహితుడు; అగుటన్‌+చేసి= అవ్వటంవలన; ఆతనికిన్‌= 
ఆత్ముడికి; భవదుఃఖకర్మాదికములు= పుట్టుక, దుఃఖం, కర్మాచరణ మొదలైనవి; లేవు= ఉండవు. 


తాత్పర్యం: ఆత్మకు బీజం లేదనీ, దేహం ఉండదనీ, ఇంద్రియాలు లేవనీ, మనస్సు కూడా ఉండదనీ వేదాలు 


వివరిస్తున్నాయి. ఆత్మ అనేది నిర్గుణం. అందుచేత దానికి భవబంధాలూ భవదుఃఖాలూ కర్మాచరణలూ - ఇట్టాంటివి 
ఏమీ ఉండవు. 


చ. ప్రకృతి యలింగ, తజ్జనితభంగులు లింగము, లట్టులయ్యు రం 

జకగుణశీల లింగచయసంగతి( దాను సలింగమయ్యె, మూ 

ర్తికలన లేక యుండియు. బరిస్సుట పుష్పఫలాదిసూచక 

ప్రకరముచేత మూర్తమయి రంజిలదే బుతువేళ సూడన్‌. 32 
ప్రతిపదార్థం: ప్రకృతి= ప్రకృతి అనేది నిజానికి; అలింగ= లింగరహిత; తద్‌= ఆ ్రకృతినుంచి; జనిత= పుట్టిన; భంగులు= 
వికారాలే; లింగములు= లింగాలు; అట్టులయ్యున్‌= అయినప్పటికీ; రంజక= రంజింపజేసే; గుణ= గుణమూ; శీల= స్వభావమూ 
ఉన్న; లింగచయ= ఆ లింగ సమూహంయొక్క; సంగతిన్‌= కలయికతో - సాంగత్యంతో; తానున్‌= ఆ (ప్రకృతి తాను కూడా; 
సలింగ+అయ్యెన్‌= లింగసహిత అవుతోంది; మూర్తికలన లేకయుండియున్‌= ఒక రూపం అనేది లేకపోయినా; బుతువేళ= 
వసంతాది బుతుసమయం; పరిస్సుట= స్పష్టంగా కనిపించే; పుష్పఫల+ఆది= పువ్వులూ, పండ్లూ మొదలైన; సూచకప్రకరముచేతన్‌= 
సూచకసమూహంతో; మూర్తము+అయి= ఒక రూపం ధరించినదై; చూడ(గన్‌= మనం గమనించాలే కానీ; రంజిలదే= ప్రకాశించదా! 
తాత్పర్యం: వసంతాది బుతువులకు ఒక రూపమంటూ ఏదీ లేదు. అయినా ఫలపుష్పాలవలన ఆ బుతువులకు 
ఒక రూపం ఏర్పడుతున్నది. ఆ చిహ్నాలతో ఆయా బుతువులను మనం గుర్తిస్తున్నాం. అట్లాగే ప్రకృతికి కూడా 
ఒక లింగమంటూ ఏదీ లేదు. లింగాలన్నీ ప్రకృతినుండి పుట్టిన వికృతులే. అయితే ఆ లింగాల సాంగత్యంవలన 
ప్రకృతి కూడా సలింగ అవుతున్నది. నిజానికి అది అలింగ. 


క కావున గుణములు ప్రకృతివ । యేవిధమున( జూచినను మహేశ్వరుని గుణి 

త్వావేశము పొరయ దస । ద్ధావము సద్భావమగునె? భరితవివేకా! 33 
ప్రతిపదార్థం: భరితవివేకా!= వివేకవంతుడా!; కావునన్‌= కాబట్టి; గుణములు= గుణములనేవి; (ప్రకృతివి+అ= (ప్రకృతివే; ఏ 
విధమునన్‌ చూచినను= ఏ విధంగా చూసినప్పటికీ; మహేశ్వరునిన్‌= మహేశ్వరుడిని (పరమాత్మను); గుణిత్వ+ఆవేశము= గుణాలు 
ఆవేశించటమనేది; పొరయదు= జరగదు; అసద్భావము= లేనిది; సద్భావము= ఉన్నది; అగునె?= అవుతుందా? 
తాత్సర్యం: కాబట్టి గుణాలు (ప్రకృతివే కానీ పరమాత్మవి కావు. అవి ఏ రకంగానూ మహేశ్యరుడికి అంటవు. 
లేనిది ఉన్నట్టు అవుతుందా! కాదు కదా! అట్లాగే ఇదీనూ. 


వ. ఇది యక్షర క్షర వివేకం, బేకం బనేకంబు దర్శనం బదర్శనంబు నిస్తత్వంబు దత్వం బపవర్గంబు వర్గంబని 
యక్షర క్షరంబుల పర్యాయ నిర్దేశంబు, లక్షరంబు నప్రబుద్దులు గానరు, ప్రబుద్దులగు సాంఖ్యులును యోగులును 
బుద్దికిం బరంబై పంచవింశతితమంబైన యా తత్త్వంబు నాలోకింతు'రని చెప్పిన వసిష్టుతో 
నవ్వసుమతీవల్లభుండు. 34 


శాంతిపర్వను న షష్టాశ్వాసము 895 


ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకూ చెప్పింది; అక్షర - క్షర వివేకంబు= అక్షరమూ క్షరమూ అనేవాటి వివేకం (జ్ఞానం); ఏకంబు= 
ఏకమూ; అనేకంబు= అనేకమూ; దర్శనంబు= దర్భనమూ (కనబడేది); అదర్శనంబు= అదర్భనమూ; నిస్తత్వంబు= తత్త్యరహితమూ; 
తత్త్యంబు= తత్త్యమూ; అపవర్గంబు= అపవర్గమూ; వర్గంబు= వర్గమూ; అని= అని వరుసగా; అక్షర క్షరంబుల= అక్షర క్షరాల 
పర్యాయనిర్దేశంబులు= పర్యాయసంజ్ఞలు; అక్షరంబున్‌= అక్షర తత్త్వాన్ని; అప్రబుద్దులు= ప్రబుద్దులు కానివారు (జ్ఞానరహితులు); 
కానరు= తెలుసుకోలేరు; ప్రబుద్దులు అగు= జ్ఞానులైన; సాంఖ్యులును= సాంఖ్యులూ; యోగులును= యోగులూ; బుద్దికిన్‌ పరంబై= 
బుద్దికి అందనిదై; పంచవింశతి తమంబైన= ఇరవై అయిదవదైన; ఆ తత్త్యంబున్‌= ఆ అక్షరతత్తాన్ని; ఆలోకింతురు= దర్శిస్తారు; 
అని; చెప్పినన్‌= చెప్పేసరికి; వసిష్టుతోన్‌= ఆ వసిష్టుడితో; ఆ+వసుమతీ వల్లభుండు= ఆ జనకమహారాజు. 

తాత్పర్యం: ఇంతరకూ చెప్పినది అక్షరమూ - క్షరమూ అనే వాటి జ్ఞానం. ఏకమూ, అనేకమూ; కనబడేది, 
అదర్శనమూ; తత్తరహితమూ - తత్త్యమూ; అపవర్గమూ వర్గమూ అని వరుసగా అక్షర క్షరాల పర్యాయసంజ్ఞలు. 
అజ్ఞానులు అక్షరతత్వాన్ని గ్రహించలేరు. తెలిసికొనలేరు. జ్ఞానులైన సాంఖ్యులూ, యోగులూ, బుద్ధికి అందనిద్దై, 
ఇరవై అయిదవదైన ఆ అక్షరతత్తాన్ని దర్శిస్తారు అని వసిష్టుడు చెప్పగా విని, ఆ జనకమహారాజు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


సీ. “కలదు నానాత్వ మేకత్వ మాతునకు న । విద్యయు విద్య నా విందు నదియు 


నదియును నెజింగింపు మక్షరక్షరభేద । మీవు సెప్పితి బుద్ది యెంతయేని 
నస్టిరగాన యయ్యవబోధమును మాసె | సాంఖ్యయోగంబుల చందములును 
దెలియంగ6 జెప్పంగా వలయు నా' కనుడు న । మ్ముని యిట్టు లనియె నమ్మనుజ పతికి 


తే. *'యోగమనంగను ధ్యానంబు రాగరహిత! | యదియు వినుము ప్రాణాయామ మనంగ నొకటి 
మనసు నేకాగ్రతావృత్తి యనంగనొకండు । పర(గు సగుణత్వ నిర్గుణ భావగతుల. 35 


ప్రతిపదార్థం: ఆత్మునకున్‌= ఆత్మకు; నానాత్వము= అనేకత్వమూ; ఏకత్వము= ఏకత్వమూ; కలదు= ఉంది; అవిద్యయున్‌= 
అవిద్య; విద్య= విద్య; నాన్‌= అని పెద్దలు చెప్పగా; విందున్‌= విన్నాను; అదియున్‌ అదియున్‌= ఆ రెండింటినీ; ఎజింగింపుము= 
నాకు తెలియజేయుము; అక్షర క్షర భేదము= అక్షర క్షరాల విభేదాన్ని; ఈవు= నీవు; చెప్పితి(వ= చెప్పావు; బుద్ది= ఈ బుద్ది 
అనేది; ఎంతయేనిన్‌= ఎంతయినా; అస్టిర= అస్థిరం దీనికి స్థిరతలేదు; కానన్‌= కాబట్టి; ఆ+అవబోధనమునున్‌= ఆ వివేకంకూడా; 
మాసెన్‌= అంతరించిపోయింది; సాంఖ్యయోగంబుల= సాంఖ్యయోగాల; చందములునున్‌= తీరుతెన్నులను కూడా; నాకున్‌= 
నాకు; తెలియంగన్‌+చెప్పంగాన్‌ వలయున్‌= తెలిసేట్టు నీవే చెప్పాలి; అనుడున్‌= అని అడిగేసరికి; ఆ+ముని= ఆ వసిష్టుడు; 
ఆ+మనుజపతికిన్‌= ఆ జనకమహారాజుకు; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; రాగరహిత!= రాగమూ మోహమూ అనేవి 
లేనివాడా!; యోగము+అనంగను= యోగం అంటే; ధ్యానంబు= ధ్యానమే; వినుము= విను; అదియున్‌= అదికూడా; 
ప్రాణాయామము+అన(గన్‌+ఒకటి= ప్రాణాయామమని ఒకటీ; మనసు+ఏకా(గ్రతావృత్తి+అనంగన్‌+ఒకండు= మనస్సు యొక్క 
ఏకాగ్రతాప్రవృత్తి అని మరొకటీ; సగుణత్వ - నిర్గుణభావగతులన్‌= సగుణనిర్లుణ పద్దతులుగా; పరంగున్‌= ఉన్నాయి. 


తాత్సర్యం: 'మహర్షీ! ఆత్మకు ఏకత్వం అనేకత్వం ఉన్నది అంటున్నారు. అట్లాగే విద్య, అవిద్య - అనేవి ఉన్నాయి 
అంటున్నారు. ఇవి రెండూకూడా నాకు తెలిసేటట్టు చెప్పుము. అక్షర-క్షర విభేదం ఏమిటో చెప్పావు. కానీ, బుద్ధి 
ఎంతయినా అస్థిరం. అందుచేత ఆ వివేకం అప్పుడే రూపుమాసిపోయింది. సాంఖ్యయోగ పద్దతులను కూడా మరింత 
స్పష్టంగా వివరించుము' అని జనక మహారాజు అడిగాడు. అప్పుడు వసిష్టుడు ఇట్లా అన్నాడు. 'ఓ రాగరహితుడా! 


చెప్పుతున్నాను (శ్రద్ధగా వినుము. యోగం అంటే ధ్యానం. అది ప్రాణాయామం అని ఒకటీ, మానసిక ఏకాగ్రత 
అని ఒకటీ - రెండు పద్దతులలో ఉంటుంది. వీటిలో మొదటిది సగుణత్వ విధానం. రెండవది నిర్గుణత్వ పద్ధతి. 
(“ఏకాగ్రతా చ మనసః ప్రాణాయామస్తధైవ చ ప్రాణాయామస్తు సగుణో నిర్లుణో మనసస్థథా” (12-294-8).) 
వ. తదనుష్టాన ప్రకారంబు సెప్పెద. 36 
ప్రతిపదార్థం: తద్‌= ఆ రెండింటికీ; అనుష్టాన ప్రకారంబు= అనుష్టాన పద్దతి; చెప్పెదన్‌= చెప్పుతాను. తెలిసికొమ్ము. 
తాత్సర్యం: ఆ రెండింటికీ అనుష్టానపద్దతి చెప్పుతాను వినుము. 


క  'మలమూత్రంబుల కాలం । బుల భుక్తి కనంతరమున భూవర! యోగం 
బలవటుచు రెండు మార్గం । బులును నిషిద్ధంబు లండ్రు పూర్వాచార్యుల్‌. 37 


ప్రతిపదార్థం: భూవర!= ఓ జనకమహారాజా!; మలమూ(త్రంబుల= మలమూత్రాలు విసర్జించే; కాలంబులన్‌= సమయాల్లోనూ; 
భుక్తికిన్‌= భోజనానికి; అనంతరమునన్‌= తరువాత సమయంలోనూ; యోగంబు= ఈ యోగాన్ని; అలవజుచు= అలవాటుగా 
చేసేటువంటి; రెండు మార్గంబులును= రెండు పద్దతులూ; నిషిద్దంబులు= నిషిద్దాలు అని; పూర్వాచార్యుల్‌= పురాతన గురువులు; 
అం(డ్రు= అంటున్నారు. 


తాత్పర్యం: 'ఓ రాజా! మలమూత్రాలు విసర్జించే సమయంలోనూ, భోజనానికి తరువాతా (ప్రాణాయామాదికమైన 
యోగాన్ని అనుష్టించటం సమంజసం కాదనీ, అది నిషిద్దమనీ పూర్వాచార్యులు చెప్పుతున్నారు. ((మూత్రోత్సక్లే 
పురీషే చ భోజనే చ నరాధిప! త్రికాలం నాభియుంజీత శేషం యుంజీత తత్సరః (12-294-9).) 


గ్‌ 


కొంచెపుటశనంబుం గొనుచు సంగంబుల. । బాసి యింద్రియముల పజ్జం జనమి 
శబ్బాదియైన విషయజాత మంతరం । గంబున సందడిగాక యుండ 

సద్దుద్ది దృఢమగు సాధనంబుగ గొని | మరలిచి యాత్మన మనసు నిలిపి 
యపగతసంకల్పుండై యుపలస్థాణు । భంగికస్థితి. బనుపడి దివంబు 


తే.  రాత్రియును యోగసేవానురతి నివాత । దీపమును బోలె వెలుంగు నాత్మీయమూర్తి. 
గనుచు నెడనెడ నుపరమకాలములు స । నంగ వర్తించి యోగి యానంద మొందు. 38 


ప్రతిపదార్థం: కొంచెము+అశనంబు= అల్పపరిమాణంలో ఆహారాన్ని; కొనుచున్‌= స్వీకరిస్తూ; సంగంబులన్‌= తగులుకోళ్ళను; 
పాసి= వదిలించుకొని; ఇంద్రియముల పజ్జన్‌= ఇం(ద్రియాలవైపు; చనమి= వెళ్ళకపోవటం; శబ్దాదియైన= శబ్దము మొదలైన; 
విషయజాతము= విషయసమూహం; అంతరంగంబునన్‌= హృదయంలో; సందడికాక+ఉండన్‌= సందడి చెయ్యకుండా ఉండటం; 
సద్బుద్దిన్‌= మంచి ధీశక్తిని; దృఢము+అగు= గట్టిదైన; సాధనంబుగన్‌+కొని= సాధనంగా స్వీకరించి; మనసున్‌= మనస్సును; 
మరలిచి= మళ్ళించి; ఆత్మన్‌+అ= ఆత్మలోనే; నిలిపి= నిలబెట్టి; అపగత సంకల్పు.డై= ఏ రకమైన సంకల్పాలూ లేనివాడై; 
ఉపలస్టాణుభంగికస్థితిన్‌= రాయివలె నిశ్చలమైన (స్థాణు) భంగితో ఉంటూ; పనుపడి= పూనికతో వరుసగా; దివంబున్‌ 
రాత్రియును= పగలూ రాత్రికూడా; యోగసేవా+అనురతిన్‌= యోగానుష్టానం పట్ల గాఢవాంఛతో; నివాతదీపమును పోలెన్‌= 
గాలి లేనప్పుడు నిశ్చలంగా వెలిగే దీపం వలె; వెలుంగు= (ప్రకాశించే; ఆత్మీయమూర్తిన్‌= ఆత్మ(తాలూకు) రూపాన్ని; కనుచున్‌= 
దర్శిస్తూ; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; ఉపరమకాలములు= విరామసమయాలు; చనంగన్‌= కడచిపోతూండగా; వర్తించి= 
యోగానుష్టానంతో వర్తించి; యోగి= యోగి అయినవాడు; ఆనందము+ఒందున్‌= ఆనందం పొందుతాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 897 


తాత్సర్యం: కొలదిగా మాత్రమే ఆహారాన్ని భుజిస్తూ, కలయికలను వదలిపెట్టి, ఇం(ద్రియాలపై దృష్టి పెట్టకుండా, 
విషయసంబంధమైన (ప్రలోభాలు లోలోపల గొడవచేయకుండా ఉండేటందుకు మంచి బుద్దిబలాన్ని ఆయుధంగా 
(గ్రహించి, మనస్సును ఆత్మలోనికి మరల్చి, రాయివలె ఏ సంకల్పాలూ లేకుండా, గాలిలేనప్పుడు నిశ్చలంగా ఉండే 
దీపంవలె ఆత్మస్వరూపాన్ని నిరంతరం దర్శించుకొంటూ యోగి ఆనందిస్తాడు. 


వ. ఇది యోగప్రకారంబు, సాంఖ్యంబు తెజం గెటింగించెద. 39 


ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; యోగప్రకారంబు= యోగ పద్దతి; సాంఖ్యంబు తెజంగు= ఇంక సాంఖ్య పద్దతి; ఎటీంగించెదన్‌= 
తెలియజేస్తాను. 


తాత్సర్యం: పైన చెప్పినది యోగ పద్దతి. ఇక సాంఖ్యం గురించి వివరిస్తాను. 


తే. ప్రకృతివాదు లవ్యక్తంబు ప్రకృతియండ్రు । ప్రసవధర్మిణియైన యా ప్రకృతి దన్ను 

బుద్ధ్యహంకారములు6 బంచభూతములును । విషయములు నింద్రియములుంగా విస్తరించు. 40 
ప్రతిపదార్థం: ప్రకృతివాదులు= సాంఖ్యులు; ప్రకృతి= ప్రకృతి అనేది; అవ్యక్తంబు= అవ్యక్తము; అండ్రు= అంటారు; 'ప్రసవధర్శ్మిణి+ 
ఐన= (ప్రసవించే ధర్మం కలదైన; ఆ (ప్రకృతి; తన్నున్‌= తనను తాను; బుద్ది+అహంకారములు= బుద్ది, అహంకారం; 
పంచభూతములును= పంచభూతాలూ; విషయములు= శబ్దాదివిషయాలూ; ఇంద్రియములున్‌= (శ్రోత్రాది ఇంద్రియాలూ; కాన్‌= 
అయ్యేటట్టు; విస్తరించున్‌= విస్తరించుకొంటుంది. 


తాత్పర్యం: మహారాజా! ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ (ప్రకృతిని “అవ్యక్తము” అంటారు. దీనికి ప్రసవించే ధర్మం 
ఉన్నది కాబట్టి తనను తాను బుద్దిగా, అహంకారంగా, పంచభూతాలుగా, శబ్బ్దాది విషయాలుగా, (శ్రోత్రాది 
ఇం(దియాలుగా (జ్ఞానేంద్రియాలూ, కర్మేం(ద్రియాలూ) విస్తరించుకొంటుంది. 

వ. పురుషునివలన నివి యెల్లను గలుగు. బురుషు(డింతకు నధిష్టాతయై యుండు. 41 


ప్రతిపదార్థం: పురుషునివలనన్‌= పురుషుడివలన; ఇవి+ఎల్లనున్‌= పైని చెప్పిన విస్తరణ అంతా; కలుగున్‌= జరుగుతుంది; 
పురుషుండు= పురుషుడే; ఇంతకున్‌= దీనికంతటికీ, ఇంతకూ; అధిష్టాతయై ఉండున్‌= అధిష్టాతగా ఉంటాడు. 


తాత్సర్యం: పురుషుడివలన ఈ విస్తరణ అంతా జరుగుతుంది. పురుషుడే దీని కంతటికీ అధిష్టాత. 


క, అనులోమంబున సృష్టియు । జనవర! ప్రతిలోమవృత్తి సంహారము గ 
ల్లును జనన ప్రకయంబుల( । దనకు బహుత్వంబు నేకతయు శోభిల్లున్‌. 42 


ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా!; అనులోమంబునన్‌= అనులోమ పద్దతిలో; సృష్టియున్‌= సృష్టీ: ప్రతిలో మవృత్తిన్‌= ప్రతిలో మపద్దతిలో; 

9 ఠా ల ల (ప 
సంహారమున్‌= ఉపసంహారమూ (ప్రళయం లేదా వినాశం); కల్లును= ఏర్పడతాయి; జనన ప్రళయంబులన్‌= ఈ సృష్టి సంహారాలలో; 
తనకున్‌= (ప్రకృతికి; బహుత్వంబున్‌= అనేకత్వమూ; ఏకతయున్‌= ఏకత్వమూ; శోభిల్లున్‌= వరుసగా (ప్రకాశిస్తాయి. 


తాత్సర్యం: ఓ జనకా! అనులోమంలో (పైనుండి (క్రిందకు) సృష్టి జరుగుతుంది. ప్రతిలోమంలో (క్రిందినుండి 
పైకి) సంహారం జరుగుతుంది. సృష్టి జరుగుతున్న (జనన) సమయంలో (ప్రకృతికి అనేకత్వం శోభిస్తుంది. 


ప్రభయసమయంలో ఏకత్వం విరాజిల్లుతుంది. 'అనులోమేన జాయంతే, లీయంతే ప్రతిలోమతః (12-294-- 

32). ఏకత్వం ప్రళయే చాస్య, బహుత్వం చ యదాస్ఫజత్‌ (12-294-33). 

వ. క్షేత్రంబన నవ్యక్తంబనం బకృతియనం బ్రధానం బనం బర6గు తత్త్వం బొక్కటియ. దానిన సత్వంబు నండ్రు, 
జీవుం డా క్షేత్రంబు నెటింగినవా(డు, కావున క్షేత్రజ్ఞడును, నవ్యక్తపురంబున వసియించుట/ేసి 
పురుషుండు, ననవెలుంగు, క్షేత్రక్షేత్రజ్ఞులు వేజగుట ప్రస్పుటంబు, అవ్యక్తంబు జ్ఞానంబు, పురుషుండు 
జ్లేయుండు, ప్రకృతి సగుణాత్మక, పురుషుండు నిర్గుణుం డిది సాంఖ్యప్రకారం, బిట్లు పరిసంఖ్యానరూపంబున( 
జతుర్వింశతితత్త్వంబుల నేర్పరించి పురుషుండు దన్నుందాన చూడం గైవల్యంబు సిద్ధించు; నిట్టిది 
యపునరావృత్తిపదంబు, తత్వసమూహం బప్రబుద్ధం బది క్షరంబు, పంచవింశతితత్త్వ విశిష్టుండగు 
పురుషుండు ప్రబుద్దుం డక్షరంబునం బరయగు, నిత్తెఐం గెలింగిన వా రల్లవలనను నిర్ణయులు. భూవర! 
యోగంబును సాంఖ్యంబును నక్షరంబును జిప్పితి. విద్యావిద్యలు సెప్పెద నాకర్ణింపుము. 43 


ప్రతిపదార్థం: క్షేత్రంబు+అనన్‌= క్షేత్రముఅనీ; అవ్యక్తంబు అనన్‌= అవ్యక్తము అనీ; ప్రకృతి అనన్‌= (ప్రకృతి అనీ; ప్రధానంబు 
అనన్‌= ప్రధానము అనీ; పరంగు= చెప్పబడుతున్న; తత్త్యంబు+ఒక్కటి+అ= తత్త్యం ఒక్కటే; దానిన= దానినే; సత్తంబున్‌+అండ్రు= 
సత్త్యము అని కూడా అంటారు; జీవుండు= జీవుడు; ఆ క్షేత్రంబున్‌= అవ్యక్తమైన ఆ ప్రకృతిని; ఎజింగెడివాండు= తెలిసికొనే 
వ్యక్తి; కావునన్‌= కాబట్టి; క్షేత్రజ్ఞండును= క్షేత్రజ్ఞుడు అనీ; అవ్యక్తపురంబునన్‌= ప్రకృతిలో; వసియించుటన్‌ చేసి= నివసించటం 
వలన; పురుషుండును+అనన్‌= పురుషుడు అనీ; వెలుంగున్‌= (ప్రకాశిస్తున్నాడు; క్షేత్ర-క్షేత్రజ్ఞులు= ప్రకృతి పురుషులు; వేణు 
అగుట= విభిన్నులు అనేది; 'ప్రస్ఫుటంబు= స్పష్టం; అవ్యక్తంబు= (ప్రకృతి అనేది; జ్ఞానంబు= జ్ఞానం; పురుషుండు= పురుషుడు; 
జ్లేయుండు= తెలిసికొనదగినవాడు; (ప్రకృతి= ప్రకృతి అనేది; సగుణాత్మక= సగుణస్వరూపం కలది; పురుషుండు= పురుషుడు; 
నిర్గుణుండు= నిర్గుణుడు; ఇది= ఇది అంతా; సాంఖ్యప్రకారంబు= సాంఖ్యపద్దతి; ఇట్టు= ఇలా; పరిసంఖ్యానరూపంబునన్‌= 
పరిగణనరూపంలో; చతుర్వింశతి తత్త్యంబులన్‌= ఇరవై నాలుగు తత్తాలనూ; ఏర్పరించి= నిర్దారించుకొని; పురుషుండు= 
పురుషుడు; తన్నున్‌ తాన= తనను తానే; చూడన్‌= దర్శిస్తే) కైవల్యంబు సిద్దించున్‌= కైవల్యం (మోక్షం) సిద్దిస్తుంది; ఇట్టిది= 
ఇటువంటిది; అపునరావృత్తిపదంబు= పునర్జన్మ లేని స్థానం; తత్వసమూహంబు= తత్యసమూహమనేది; అప్రబుద్దంబు= 
ప్రబుద్దంకానిది; అది= అది; క్షరంబు= క్షరతత్త్యం; పంచవింశతితత్త విశిష్టుండు అగు పురుషుండు= ప్రబుద్దుడు (జ్ఞాని); అక్షరంబు 
అనన్‌= అతడే అక్షరతత్త్యం అని; పరంగున్‌= ఒప్పును; ఈ+తెజంగు= ఈ పద్దతిని; ఎజీంగినవారు= తెలుసుకొన్నవారు; 
ఎల్లవలనను= సమస్తంనుండి; నిర్భయులు= భయరహితులు; (వారికి దేనినుంచీ ఏ భయమూ ఉండదని); భూవర!= ఓ జనకరాజా!; 
యోగంబును= యోగమునూ; సాంఖ్యంబును= సాంఖ్యమునూ; అక్షరంబును= అక్షర (తత్త) మునూ; చెప్పితిన్‌= నీకు వివరించాను; 
విద్యావిద్యలు= విద్య, అవిద్య అనేవి; చెప్పెదన్‌= తెలియజేస్తాను; ఆకర్షింపుము= (శ్రద్ధగా విను. 

తాత్పర్యం: క్షేత్రం, అవ్యక్తం, ప్రకృతి, ప్రధానం అని చెప్పబడుతున్నది ఒక్కటే తత్త్యం. “సత్యము” దానికి మరొక 
పేరు. అట్టి ప్రకృతిని ఎరిగినవాడు గనుక క్షేత్రజ్ఞడుగా, ప్రకృతిలో ఉండటంవలన పురుషుడుగా జీవుడు 
(ప్రకాశిస్తున్నాడు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు అనేది స్పష్టం. (ప్రకృతి జ్ఞానం. పురుషుడు తెలిసికొనవలసినవాడు. 
ప్రకృతికి గుణాలు ఉన్నాయి. పురుషుడు నిర్గుణుడు. ఇది సాంఖ్య పద్దతి ఇట్టా పరిగణన రూపంగా ఇరవై నాలుగు 
తత్తాలనూ గ్రహించి దర్శించుకొంటే మోక్షం లభిస్తుంది. ఇది పునర్జన్మ లేని స్థితి. తతసమూహం వ్యక్తం కానిది. 
నాశవంతమైనది. పంచవింశతితత్తాలతో కూడిన పురుషుడు ప్రకటస్వరూపుడు, క్షరము లేనివాడు. ఈ విషయం 
తెలిసినవాళ్ళు నిర్భయంగా ఉండగలరు. రాజా! యోగమునూ, సాంఖ్యమునూ అక్షరతత్తాన్ని, నీకు బోధించాను. 
ఇక “విద్య - అవిద్య' అనగా ఏమిటో వివరిస్తాను వినుము. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 899 


విద్యావిద్యల ప్రకార నిరూపణము (సం.12-295-1) 
ఆ. విద్యయన(గ( బంచవింశతితమ తత్త్వ । మైన యక్షరంబు మానవేంద్ర! 
విను మవిద్య నాగ జను. బ్రధానము, దేట | పటిచెదను విశేషభంగు లెల్ల. 44 


ప్రతిపదార్థం: మానవేంద్ర= మానవనాయకా!; విద్య+అన(గన్‌= విద్య అంటే; పంచవింశతితమ తత్త్యము+ఐన= ఇరవై అయిదో 

తత్త్యమైన; అక్షరంబు= అక్షరమే; వినుము; ప్రధానము= (ప్రకృతియే; అవిద్య నాయగన్‌+చనున్‌= అవిద్య అనబడుతున్నది; 

విశేషభంగులు+ఎల్లన్‌= విశేష పద్ధతులన్నీ; తేటపజిచెదను= స్పష్టపరుస్తాను. 

తాత్సర్యం: ఓ మానవనాయకా! ఇరవై అయిదో తత్త్యమైన అక్షరమే విద్య. ప్రధానమూ అవ్యక్తమూ క్షేత్రమూ 

అనే పేర్లతో వ్యవహరింపబడే ప్రకృతియే అవిద్య. వీటిలో ఉన్న తక్కిన విశేషవిభాగాలు కూడా స్పష్టంగా చెప్పుతాను 

వినుము. 

వ. _ కర్మేంద్రియంబులకు బుద్దీంద్రియంబు విద్య, బుద్దీంద్రియంబులకు మనస్సును, మనస్సునకు 
భూతపంచకంబును, భూతపంచకంబునకు నహంకారమును, నహంకారమునకు బుద్దియు, బుద్దికి 
నవ్యక్తంబును, నవ్యక్తంబునకుం బంచవింశతితమ తత్త్పంబును విద్య'లని చెప్పి వెండియు నమ్మునివరుం 
డిట్లనియె. 45 


ప్రతిపదార్థం: కర్మేంద్రియంబులకున్‌= కర్మాచరణ చేసే ఇంద్రియాలకు; బుద్ది+ఇం(ద్రియంబు= జ్ఞానేంద్రియం; విద్య; 
బుద్దీంద్రియంబులకున్‌= జ్ఞానేంద్రియాలకు; మనస్సును= మనస్సు అనేది విద్య; మనస్సునకున్‌= ఈ మనస్సుకు; భూతపంచకంబును= 
పంచభూతాలు విద్య; భూత పంచకంబునకున్‌= పంచభూతాలకు; అహంకారమును= అహంకారమూ; అహంకారమునకున్‌= 
ఆ అహంకారానికి; బుద్దియున్‌= బుద్ది అనేదీ; బుద్ధికిన్‌= ఆ బుద్దికి; అవ్యక్తంబును= అవ్యక్తము అనబడే ప్రకృతీ; అవ్యక్తంబునకున్‌= 
ఠా ఠా ఠా ఠా 
ఆ (ప్రకృతికి; పంచవింశతితమతత్త్యంబును= ఇరవై అయిదవ తత్త్యమూ; విద్యలు= విద్యలు అవుతాయి; అని చెప్పి= ఇట్లా వివరించి; 
వెండియున్‌= తిరిగి; ఆ+మునివరుండు= ఆ వసిష్టుడు; ఇట్టు+అనియెన్‌= ఇంకా ఇట్టా చెప్పాడు. 
౧ ౧ 


తాత్సర్యం: కర్మాచరణ చేసే ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు మనస్సూ, మనస్సుకు పంచ 
భూతాలూ, పంచ భూతాలకు అహంకారమూ, అహంకారానికి బుద్ధీ, బుద్దికి ప్రకృతీ, ఆ ప్రకృతికి ఇరవై అయిదవ 
తత్తమూ విద్యలు" అని చెప్పి, వసిష్టుడు ఇంకా ఇట్టా అన్నాడు. 
తే. *క్షరము నక్షరమును నన గలుగు రెంటి । నేర్పటిచి మున్ను సెప్పితి నింక నొకటి 

సెప్పం గలదు సమగ్రవిశేషకలిత | మవహితుండవై విను విదేహాధినాథ! 46 


ప్రతిపదార్థం: విదేహాధినాథ!= విదేహరాజ్యధిపా - జనకమహారాజా!; క్షరము= క్షరతత్త్యమూ; అక్షరమును= అక్షరతత్త్యమూ; అనన్‌= 
అనే పేర్లతో; కలుగు= ఉన్నటువంటి; రెంటిన్‌= రెండింటినీ; ఏర్పణిచి= విడమరిచి; మున్ను= ఇంతవరకూ; చెప్పితిన్‌= చెప్పాను; 
ఇంకన్‌+ఒకటి= మరొకటి; చెప్పన్‌= చెప్పటానికి; కలదు= ఉంది; సమ(గ్రవిశేషకలితము= అది పరిపూర్ణమైన విశేషంతో కూడినది; 
అవహితుండవై= సావధానుడవై; విను. 


తాత్సర్యం: 'ఓ విదేహరాజా! క్షరమూ అక్షరమూ అనే తత్తాలను రెండింటినీ ఇంతవరకూ వివరించి చెప్పాను. 
ఇంకా చెప్పవలసింది మరొకటి ఉన్నది. అది సమగ్రవిశేషకలితం. సావధానుడవై వినుము. 


(ఈక 


జీవుండు. బ్రకృతియు భూవర! యక్షర । క్షరము లీ రెంటిని క్షరము లనియు 
నార్యులు సెప్పుదు రక్షరంబులు నందు | రాద్యంతరహితంబు లగుట యీశ్వ 
రత్త్వ్వంబుగల్లుట తత్వాదికము లన6 | జనుట రెంటికి సదృశంబు సూవె 
ప్రకృతిగుణంబులై పర(గెడు మహదహం । కారాదికంబుల( గలసినపుడు 


ఆ. క్షర మనంగ వచ్చు. బురుషుని( ప్రకృతి. దా । నని తలంచుగాన, నదియు. బురుషు 
బొంద గుణవికారములు లేమి నిర్గుణ । మక్షరం బనంగ నగును దాని. 47 

ప్రతిపదార్థం: భూవర!= మహారాజా!; జీవుండున్‌= జీవుడూ; ప్రకృతియున్‌= (ప్రకృతి అనేదీ; అక్షర క్షరములు= వరుసగా అక్షరమూ 
క్షరమూను; ఈ రెంటినిన్‌= ఈ రెండింటినీ; క్షరములు+అనియున్‌= కేవలం క్షరములు అని కూడా; ఆర్యులు= పెద్దలు; 
చెప్పుదురు= చెప్పుతుంటారు; అక్షరంబులున్‌ అందురు= అక్షరములు అని కూడా అంటారు; ఆద్యంత రహితంబులు అగుట= 
ఆదీ అంతమూ లేనివి కావటం; ఈశ్వరత్వంబు కల్లుట= ఈశ్వరత్వం ఉండటం; తత్తాదికములు+అనన్‌+చనుట= తత్తాదికాలు 
అని చెప్పటానికి తగినవి కావటం అనే ఈ లక్షణాలు; రెంటికిన్‌= జీవుడికీ, ప్రకృతికీ; సదృశంబు+చూవె= సమానం సుమా; 
ప్రకృతిగుణంబులై= |ప్రకృతిగుణాలుగా; పరలెడు= ఒప్పేటువంటి; మహత్‌+అహంకారాదికంబులన్‌= మహత్తు అహంకారం 
మొదలైనవాటితో; కలసినపుడు= కూడినప్పుడు(జీవుడు); (ప్రకృతిన్‌= ప్రకృతిని; తాను+అని= తానే అని; తలంచున్‌గానన్‌= 
భావిస్తాడు కాబట్టి; పురుషునిన్‌= జీవుడిని; క్షరము అనంగన్‌ వచ్చున్‌= క్షరము అని కూడా అనవచ్చును; అదియున్‌= ఆ 
ప్రకృతికూడా; పురుషున్‌+పొందన్‌= జీవుడిని పొందినప్పుడు; గుణవికారములు= గుణసంబంధమైన వికారాలు; లేమిన్‌= 
లేకపోవటం వలన; నిర్గుణము= నిర్గుణమనీ; అక్షరంబు= అక్షరము అనీ; దానిన్‌= ఆ ప్రకృతిని; అనంగన్‌ అగును= చెప్పవచ్చును. 


తాత్సర్యం: భూవరా! జీవుడిని అక్షరమనీ, ప్రకృతిని క్షరమనీ అంటారు. కొందరు పెద్దలు ఈ రెంటినీ 'క్షరములు” 
అన్నారు. మరికొందరు “అక్షరములు” అన్నారు. ఆద్యంతాలు లేకపోవటం, ఈశ్వరతత్తాన్ని కలిగిఉండటం- 
ఇత్యాదులు జీవుడికీ ప్రకృతికీ ఉన్న సాదృశ్యాలు. మహదహంకారాది |ప్రకృతిగుణాలను పొందినపుడు పురుషుడు 
(జీవుడు) తనను తాను (ప్రకృతిగా భావిస్తాడు కనుక అతడిని 'క్షరము” అని కూడా అనవచ్చును. ఈ ప్రకృతి 
పురుషుడిని పొందినప్పుడు గుణవికారరహితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దానిని నిర్గుణమనీ అక్షరమనీ కూడా 
వ్యవహరించవచ్చును. 


వ. ఎప్పుడు పురుషుండు ప్రబుద్దుం డయ్యె నప్పు డతండు. 48 


ప్రతిపదార్థం: ఎప్పుడు= ఎప్పుడయితే; పురుషుండు= జీవుడు; ప్రబుద్దుండు+అయ్యెన్‌= ప్రబుద్దుడు (జ్ఞాని) అవుతాడో; అప్పుడు; 
అతండు= ఆ జీవుడు. 
తాత్సర్యం: జీవుడు ఎప్పుడయితే జ్ఞాని అవుతాడో అప్పుడు ఆ జీవుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. ఇంతకాలమేని యెజుంగక సంగాభి | భూతయగుచు నప్రబోధకలిత 

యైనయట్టి ప్రకృతి యేనంటి నిస్సంగ | బోధమహిమయగాన( బోలదయ్యె, 49 


ప్రతిపదార్థం: ఇంతకాలమేని= ఇంతకాలమయినా; ఎజుగక= తెలియక; సంగాభిభూతయగుచున్‌= సాంగత్యసహిత అవుతూ; 
అప్రబోధకలిత+ఐనయట్టి= అజ్ఞానసహిత అయినటువంటి; (ప్రకృతి= ప్రకృతియే; ఏను+అంటిన్‌= నేను అనుకున్నాను; నిస్సంగ 
బోధమహిమన్‌= నిస్సంగమహిమ, బోధమహిమ (సాంగత్య రహితతత్త్యమూ, జ్ఞానసహితతత్త్య మూ) - అనేవాటిని; కానన్‌+ పోలదు+ 
అయ్యెన్‌= తెలుసుకోలేకపోయాను. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 901 


తాత్పర్యం: సాంగత్యసహితమూ జ్ఞానరహితమూ అయిన ప్రకృతియే నేను అని ఇంతకాలమూ తెలియక 
అనుకొన్నాను. నిస్సంగమహిమనూ జ్ఞానమహిమనూ గుర్తించలేకపోయాను. (అని జీవుడు అనుకొంటాడట). 


క. ప్రకృతికి నాకును నుదకము । నకు మత్య్యంబునకుం బోలె నైసర్గికమై 


ప్రకటంబైనది వేర్పా । టకట! యహంకారవశత నది యే నంటిన్‌. 50 
ప్రతిపదార్థం: ప్రకృతికిన్‌= ప్రకృతినీ; నాకునున్‌= నాకూ; ఉదకమునకున్‌ మత్స్యంబునకున్‌+పోలెన్‌= నీటికీ చేపకూ వలె; 
నైసర్గికమై= సహజసిద్దమై; వేర్పాటు= విభిన్నత; (ప్రకటంబైనది= స్పష్టంగా ఉంది; అకట!= అయ్యో!; అహంకారవశతన్‌= 
అహంకారానికి వశుడిని అవటంవలన; అది= ఆ (ప్రకృతి; ఏను+అంటిన్‌= నేనే అనుకొన్నాను. 
తాత్పర్యం: (ప్రబుద్దుడైన పురుషుడు ఇంకా ఇట్టా అనుకొంటాడట). నీటికీ చేపకూ వలె ప్రకృతికీ నాకూ విభిన్నత 
అనేది సహజసిద్దమై స్పష్టంగా భాసిస్తూనే ఉన్నది. అయినా అయ్యో! అహంకారంవలన నేనే ఆ ప్రకృతి అనుకొన్నాను 
సుమా! 


విశేషం: నీరూ చేపా వేరు వేరు అన్న దృష్టాంతాన్ని వ్యాసుడే ఇచ్చాడు. మత్య్యో౭న్యత్వం యథా జ్ఞానాదుదకాన్నాభినున్యతే । 
ఆత్మానం తద్వదజ్ఞానాదన్యత్వం చైన వేద్య్యహమ్‌ ॥ (12-295-25). అజ్ఞానంతో చేప వలను అనుసరించినట్టుగా పురుషుడు 
ప్రకృతివెంట పడతాడనికూడా వ్యాసుడు చెప్పాడు. 'మత్ఫ్యో జాలం హ్యవిజ్ఞానా దనువర్తితవాం స్తథా (12-295-23). 
క ప్రకృతి గుణంబుల( గొని బహు । వికృతపురూపముల నట్లు వెట్టిగొలిపె నే 

నకలంకుండ నరూపు(డ( । బ్రకృతి దొటి(గి నిలిచెదను నిరంజనమహిమన్‌. 51 


ప్రతిపదార్థం: ప్రకృతి= ప్రకృతి; గుణంబులన్‌ కొని= సత్తాది గుణాలను స్వీకరించి; బహు= పలురకాలయిన; వికృతపురూపములన్‌= 
రూపవికారాలతో; అట్టు= ఆ విధంగా; వెట్టిగొలిపెన్‌= వ్యామోహపరచింది; (నిజానికి) నేను; అకలంకుండన్‌= కళంకరహితుడను; 
అరూపు(డన్‌= రూపరహితుడను; ప్రకృతిన్‌ తొజంగ= ప్రకృతి విడిపించుకుని (విడిచి పెట్టి); నిరంజనమహిమన్‌= నిరంజనమహిమతో 
(అహంకారమమకార రహితస్థితిలో); నిలిచెదను= నిలుస్తాను. 


తాత్పర్యం: ప్రకృతి తన గుణవికారాలతో లోభపెట్టి ఇంతకాలమూ నన్ను వెర్రివాడిని చేసింది. నిజానికి నేను 


కళంకరహితుడను, రూపరహితుడను, ఈ (ప్రకృతిని విడిచి నిర్మముడనూ, నిరహంకారుడనూ అయి శాశ్వతంగా 
నిలుస్తాను. అక్షరత్వం పొందుతాను. 


తే ప్రకృతి సేసెనె యా యపరాధ మరయ? । నాయదియకాక వే జొకండే? యసంగ 
కలితు(డగు నేను దానితో. గలియనేల? । కలిగె బహురూపములు దానంగాదె నాకు. 52 


ప్రతిపదార్థం: ఈ అపరాధము= ఈ అపరాధాన్ని; ప్రకృతి చేసెనె?= నిజంగా ప్రకృతియే చేసిందా?; అరయన్‌= ఆలోచించి 
చూస్తే; నా+అదియకాక= ఇది నా అపరాధమే కాక; వేజొకండే?= వేరొకటా?; అసంగకలితుండు+అగు= సాంగత్యరహితుడను 
అయిన; నేను= నేను(జీవుడు లేక పురుషుడు); దానితోన్‌= ఆ ప్రకృతితో; కలియన్‌+ఏల?= కలవటం ఎందుకు?; నాకున్‌= 
నాకు; బహురూపములు= అనేకరూపాలు; కలిగెన్‌= కలగటం; దానన్‌ కాదె!= దానివల్లనే కదా! 


తాత్సర్యం: నిజంగా ఈ అపరాధం ప్రకృతివలననే జరిగిందా? కాదు. దోషమంతా నాదే. అసంగుడను అయిన 
నేను అసలు ప్రకృతితో ఎందుకు కలిశాను?అట్లా నేనై కలిసినందువలననే కదా ఈ అనేకరూపత కలిగింది నాకు! 


క  మమతంగాదే బహు జ । న్మములయ్యెడు! దీని విడిచి నానాయోని 
భ్రమణంబుం బాసెద న | త్యమలుండ నగు నాకు. బ్రకృతి యాశ్రయ మేలా? 53 


ప్రతిపదార్థం: మమతన్‌ కాదె= మమకారం వల్లనే కదా; బహుజన్మములు+అయ్యెడున్‌!= బహుజన్మలు కలుగుతున్నాయి! దీనిన్‌= 
ఈ మమకారాన్ని; విడిచి= పరిత్యజించి; నానాయోని భ్రమణంబున్‌= పలు జాతులలో జన్మించటమనే ఈ తిరుగుడును; పాసెదన్‌= 
తొలగించుకుంటాను, అతి+అమలు(డన్‌+అగు= పూర్తిగా నిర్మలుడను అయిన; నాకున్‌= నాకు; ప్రకృతి ఆశ్రయము= ప్రకృతిని 
ఆ(శయించటమనే ఈ లక్షణం; ఎలా?= ఎందుకూ? 


తాత్సర్యం: మమకారంవలన బహుజన్మలు కలుగుతున్నాయి. దానిని వదలించుకొన్నాను - అంటే ఈ నానా 
జన్మభ్రమణం తొలగిపోతుంది. సహజంగా నేను (పురుషుడు - జీవుడు) నిర్మలుడను. ప్రకృతిని ఆశ్రయించటం 
అనే ఈ లక్షణం నాకెందుకు? అనవసరం. 


తే. ఎన్ని రూపులు గొనివచ్చి యెట్లు పొడవు । సూపెనేనియు. బ్రకృతినే( జూడ మమత 
నా నహంకారమనం గల్లు వాని జేర । నీక త్రోచిన( బ్రకృతి దానెట్లు దోంచు? 54 


ప్రతిపదార్థం: ఎన్నిరూపులు= ఎన్ని రూపాలను; కొని= ధరించి; వచ్చి= ప్రత్యక్షమై; పొడవున్‌+చూపెన్‌+ఏనియున్‌= విజ్బంభణను 
చూపించినా; ప్రకృతిన్‌= ఈ్రకృతిలో; ఏన్‌+చూడన్‌= నేను పరిశీలిస్తే మమత+నాన్‌= మమకారం అనీ; అహంకారము+అనన్‌= 
అహంకారం అనీ; కల్లున్‌= రెండు ఉన్నాయి; వానిన్‌= ఆ రెండింటినీ; చేరనీక= దగ్గరకు రానివ్వకుండా; (త్రోచినన్‌= 
పరిహరించినట్లయితే; (ప్రకృతి= ఈ (ప్రకృతి; తాను= అది; ఎట్టుతోయన్‌?= ఇంక ఎలా నన్ను వశపరచుకుంటుంది? 
(వశపరచుకోదు). 


తాత్సర్యం: ఎన్ని రూపాలలో ఈ ప్రకృతి విజృంభించినా మమకారం, అహంకారం అనేవి రెండే దీని మూలతత్తాలు. 
ఇవి రెండూ పరిహరించగలిగితే ఇంక ఈ (ప్రకృతి పురుషుడిని ఏమీ చేయలేదు. 


క. నిశ్చేతనయును నెంతయు । దుశ్చేష్టయునైన ప్రకృతి దొటి(గి సముద్య 
న్నిశ్చయవృత్తి నిరామయ । నిశ్చలనిర్మల పదైక నిరతు(డ నగుదున్‌.” 55 


ప్రతిపదార్థం: నిశ్చేతనయున్‌= చైతన్యరహితమూ; ఎంతయున్‌= మిక్కిలి; దుశ్చేష్టయున్‌+అయిన= దుశ్చేష్టాసహితమూ అయిన; 
ప్రకృతిన్‌= ఈ ప్రకృతిని; తొజంగి= విడిచిపెట్టి; సముద్యత్‌= విజృంభిస్తున్న; నిశ్చయవృత్తిన్‌= నిశ్చయ (ప్రవృత్తితో (నేను= నేను); 
నిరామయ= ఆమయ రహితమూ (రోగాదికాలు లేనిది); నిశ్ళల= నిశ్ళలమూ; నిర్మల= మలిన రహితమూ అయిన; 
పద+ఏక+నిరతు(డన్‌= స్థానం పట్ల మా(త్రమే ఆసక్తి కలవాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్సర్యం: నిశ్చేతనతా దుశ్శేష్టతలు (ప్రకృతి లక్షణాలు. అటువంటి (ప్రకృతిని విడిచిపెట్టివేయాలి. అప్పుడు 

నిశ్చయవృత్తితో నిరామయ నిశ్చల నిర్మలపదాన్ని పొందగలుగుతాను”. 

వ. _ అని యిట్లు పరబోధనంబునం జేసి క్షరంబగు నవ్యక్తంబు దొజంగిన పంచవింశకుం డక్షరం బనం బరంగు, 
నక్షరంబునకుం బరంబైన దానిం బెక్కండ్రెటుంగరు, సాంఖ్యసూక్ష త్వదర్శకులు గాంతురు, క్షరాక్షర పరంబు 
లప్రబుద్దబుధ్యమాన బుద్రంబులను నిర్లేశంబులు గలిగియుండు(, బరతత్త్వ నిర్లేశంబునం బొల్లు షడ్వింశకంబు 

అధ థి ద ద జ 
బుద్దంబును విమలంబును నప్రమేయంబును సనాతనంబునునై పంచవింశంబును జతుర్వింశంబునుం 
గనుచు వెలుంగు నని చెప్పి వెండియు. 56 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 903 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= ఈ ప్రకారంగా; పరబోధనంబునన్‌+చేసి= ఉత్తమ జ్ఞానంవలన; క్షరంబు+అగు= నళించేదైన; 
అవ్యక్తంబున్‌= (ప్రకృతిని; తాణంగిన= విడిచిపెట్టిన; పంచవింశకుండు= ఇరవై అయిదవ తత్త్యమైన పురుషుడు (జీవుడు); 
అక్షరంబు+అనన్‌= అక్షరము’ అని; పరంగున్‌= అలరారుతాడు; అక్షరంబునకున్‌= ఈ అక్షరతత్తానికన్నా; పరంబు+అయిన+దానిన్‌= 
ఉత్తమమైన దానిని (పైది) (నాశనము లేనివాడు); పెక్కం(డ్రు= చాలామంది; ఎణుంగరు= ఎరుగరు; సాంఖ్యసూక్ష్మత్వ దర్శకులు= 
సాంఖ్యశాస్త్రంలో ఉన్న సూక్ష్మతత్యాన్ని గ్రహించగలిగినవారు మాత్రమే; కాంతురు= గ్రహిస్తారు; క్షర+అక్షర+పరంబులు= క్షరమూ, 
అక్షరమూ పరమూ అనే ఈ మూడూ; అప్రబుద్ద్హ+బుధ్యమాన+బుద్దంబులు= అ్రబుద్దమూ,(తెలుసుకోబడనిది) బుధ్యమానమూ 
(తెలుసుకొంటున్నది); బుద్దమూ; (తెలుసుకోబడినది) అను= అనేటటువంటి; నిర్దేశంబులు= పేర్చు; కలిగియుండున్‌= 
కలిగిఉంటాయి; పరతత్త్వనిర్దేశంబునన్‌= పరతత్త్యం అనే పేరుతో; పొల్చు= ఉండేటటువంటి; షడ్వింశకంబు= ఈ ఇరవై 
ఆరవతత్త్యం; బుద్దంబును= బుద్దమూ (జ్ఞానసంపన్నం); విమలంబును= (మలినరహితం) విమలమూ; అప్రమేయంబును= 
కొలతకు అందనిదీ; అప్రమేయమూ; సనాతనంబును+ఐ= సనాతనమూ అయి; పంచవింశంబును= ఇరవై అయిదవ తత్త్యాన్నీ; 
చతుర్వింశంబును= ఇరవై నాల్గవతత్యాన్నీ; కనుచున్‌= దర్శిస్తూ; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; అని చెప్పి= అని వసిష్టుడు వివరించి; 
వెండియున్‌= మళ్ళీ. 

తాత్పర్యం: అని ఈ విధంగా ఉత్తమ జ్ఞానం వల్ల నశించే ప్రకృతిని విడిచిపెట్టిన పురుషుడు (ఇరవై అయిదవతత్త్యం) 
అక్షరు డనబడతాడు. దీనికంటె పైన ఉన్న ఉత్తమతత్తాన్ని చాలామంది ఎరుగరు. సాంఖ్యులు తప్ప. క్షరుడు, 
అక్షరుడు, ఉత్తముడు; వీరు అప్రబద్దులు (తెలుసుకోబడనివారు) ఇరవై ఆరవతత్త్యం పురుషతత్త్యం. వరుసగా ఇవి 
- తెలిసికొనబడనిది, తెలిసికొంటున్నది, తెలియబడినదీను, చివరిది (పరతత్త్యం) జ్ఞానసంపన్నం, శుద్దం, కొలతకు 
అందనిదీ, శాశ్యతమైనదీను. ఇది ఇరవై అయిదవతత్త్వాన్ని, ఇరవై నాలగవతత్య్వాన్ని దర్శిస్తూ వెలుగొందుతుంది. 
క. “విను దృశ్యంబు నదృశ్యం । బును నగు జీవ పరతత్త్వములు బ్రహ్మసమా 

ఖ్యను నెగడు€ బ్రకృతి కది లే; దనఘా! యక్షరము తెటి(గు నభివర్ణింతున్‌. 57 


ప్రతిపదార్థం: అనఘా!= పవిత్రుడవైన జనకమహారాజా!; విను; దృశ్యంబున్‌= దృశ్యమూ; అదృశ్యంబును= అదృశ్యమూ; అగు= 
అయిన; జీవ-పరతత్త్యములు= జీవతత్త్యం, పరతత్త్యం అనేవి (ఈ జీవుడూ పరుడూ); (బ్రహ్మసమాఖ్యను= బ్రహ్మ(తత్త్యం) అనే 
పేరుతో; నెగడున్‌= ఒప్పారుతుంటాయి; (ప్రకృతికిన్‌= (ప్రకృతికి; అది లేదు= ఆ పేరు లేదు; అక్షరము తెజంగున్‌= 
అక్షరతత్త్యంయొక్క _ పద్దతిని; అభివర్లింతున్‌= వివరిస్తాను. 
తాత్పర్యం: దృశ్యమూ అదృశ్యమూ అయిన ఈ జీవతత్త్యపరతత్తాలకు “బ్రహ్మము” అనే పేరుకూడా ఉన్నది. 
ప్రకృతికి అది లేదు. ఇంక అక్షరతత్తాన్ని వివరిస్తాను తెలిసికొనుము. 
ఆ. ప్రకృతి దొజంగి తన్ను. బరికించు జీవుండు । పరము గాంచునపుడు ప్రకృతి సగుణ 

తానిరూఢి యడంగి తన్మయత్వము నొంది | జీవకేవలత్వసిద్ది యొలయు. 58 


ప్రతిపదార్థం: ప్రకృతిన్‌= ప్రకృతిని; తాజంగి= విడిచిపెట్టి; తన్నున్‌= తనను తాను; పరికించు= దర్శించేటువంటి; జీవుండు= 
జీవుడు (పురుషుడు); పరమున్‌= పరతత్త్వాన్ని (ఇరవై ఆరవది); కాంచునపుడు= తెలుసుకొనేటప్పుడు; ప్రకృతి= ప్రకృతి తాలూకు; 
సగుణతానిరూఢి= సగుణత్వస్ఫూర్తి; అడంగి= నశించి; తద్‌+మయత్వమున్‌ ఒంది= తన్మయత్యాన్ని పొంది; జీవకేవలత్వసిద్ది= 
జీవుడియొక్క కేవలతా సిద్ది (నేను ప్రకృతికాదు. కేవలమూ జీవుడిని అనే స్థితిని); ఒలయున్‌= పొందుతాడు. 
తాత్పర్యం: ప్రకృతిని విడిచిపెట్టేసి, జీవుడు తనను తాను తెలిసికొని, పరతత్త్యాన్ని దర్శించేటప్పుడు (ప్రకృతి 
తాలూకు సగుణత్వస్థితి నశించిపోతుంది. తన్మయత్వాన్ని పొంది ఈ పురుషుడు తన కేవల జీవతత్త్యసిద్దిని 
(గ్రహిస్తాడు. 


క విను కేవలుండగు జీవుండు । దను బరముంగా(గ జూచి తల్లీనత్వం 
బున వెలుంగు నది నిరామయ | మనంతమగు పదముసూవె యతులవివేకా! 59 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని వివేకంకలవాడా!; విను; కేవలు(డు+అగు+జీవు(డు= కేవలత్వసిద్దిని పొందిన జీవుడు; 
తనున్‌= తనను తాను; పరమున్‌+కా(గన్‌= పరతత్యంగా; చూచి= దర్శించి; తద్‌+లీనత్వంబునన్‌= తన్మయత్వంతో; వెలుంగున్‌= 
ప్రకాశిస్తాడు (పరతత్త్యమయుడు అవుతాడు); అది= ఆ స్థితి; నిరామయము= ఆ మయరహితమూ; అనంతము+అగు= 
అనంతమూ అయిన పదము+చూవె= స్థానం సుమా! 

తాత్సర్యం: తన కేవలత్వాన్ని గుర్తించిన జీవుడు తనను తాను పరతత్త్యంగా దర్శించి తల్లీనుడవుతాడు. అదే 
నిరామయమూ అనంతమూ అయిన పదం సుమా! 


క ఈనెటి పురుషునకుం గల । నానాత్వైకత్వములును నరనాయక! శా 
స్తానూన దృష్టి గనుంగొనం | గా నగు దాత్పర్యశుద్ధి కలితాత్మునకున్‌. 60 


ప్రతిపదార్థం: నరనాయక= ఓ జనకమహారాజా!; ఈ నెటిన్‌= ఈ విధంగా (ఈ ఉపాయంతో); పురుషునకున్‌ కల= పురుషుడికి 
(జీవుడు) ఉన్న; నానాత్వ+ఏకత్వములును= అనేకత్వమూ ఏకత్వమూ అనేవి; శాస్త్ర+అనూనదృష్టిన్‌= శాస్త్రం తాలూకు మహోన్నత 
దృష్టితో; తాత్సర్యశుద్దికలిత+ఆత్ఫునకున్‌= (శ్రద్ధకలిగినవాడికి; కను(గొన(గాన్‌+అగున్‌= తెలుసుకోవటం సాధ్యమవుతుంది. 
తాత్సర్యం: ఓ రాజా! పురుషుడికి సంబంధించిన ఏకత్వం, అనేకత్వం అనేవాటిని శాస్త్రమర్యాదతో ఈ విధంగా 
తెలిసికొనవచ్చును. (శ్రద్ద ఉన్నవాడు ఇవి [గ్రహించగలుగుతాడు. 
క అనఘా! మోక్షము తెజం గిది । విను మోక్షణమిట్లు పంచవింశునకు. గా 

గనినది యతండు ప్రకృతిం | దనుగాం గొని తద్దుణముల. దగులుట వలనన్‌. 61 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పావనుడా! విను; మోక్షము తెజంగు= మోక్షంతాలూకు పద్దతి; ఇది= ఇదీ; ఇట్లు; మోక్షణము= 
(విడుదల) మోక్షం అనేది; పంచవింశునకు(గాన్‌= ఇరవై అయిదవ తత్త్యమయిన జీవుడికోసమని; కనినది= ఏర్పడింది, 
దర్శింపబడింది; అతండు= ఆ జీవుడు (పురుషుడు); ప్రకృతిన్‌= ఈ ప్రకృతిని; తనున్‌+కాన్‌= తానుగా; కొని= సంభవించి, 
స్వీకరించి; తద్‌+గుణములన్‌= ఆ ్రకృతిగుణాలలో (మమకారాహంకారాదుల్లో); తగులుటవలనన్‌= తగుల్కోవటంవలన 
(అతడికి వాటినుంచి మోక్షణం అవసరమయ్యింది అని అన్వయం.) 


తాత్సర్యం: పరమపావనుడా! ఇది మోక్ష పద్దతికి. పంచవింశుడైన పురుషుడికే మోక్షం అనేది. ఈ జీవుడు తనను 
ప్రకృతిగా భావించి దాని గుణాలలో తగుల్కొని ఉంటాడు కాబట్టి అతడికి వాటినుంచి మోక్షణం (విడుదల) 
అవసరమవుతుంది. 
తే. తగులువాసి షడ్వింశకత్వమునం గలియ(। దనకు మును లేని కేవలత్వమును నిర 

లత్వ శుచితా స్వతంత్రత సత్వపరత । లొందు( దద్దర్మ సమవాయ మొలసి యధిప!' 62 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; తగులున్‌+పాసి= అహంకార మునుకారాలనే (ప్రకృతి గుణాల్లో తగుల్కొన్న స్థితిని విడిచిపెట్టి (ఈ 
జీవుడు); షడ్వింశకత్వ మునన్‌= ఇరవై ఆరవ తత్త్యంలో (పరంలో); కలియన్‌= ఐక్యం పొందినట్టయితే; తనకున్‌= తనకు; మునులేని= 
అంతవరకూ లేని; కేవలత్వమును= కేవలత్త్యం; నిర్మలత్వ= నిర్మలత్వం; శుచితా= శుచిత్వం; స్వతంత్రత్వ సత్వపరతలు= 
స్వతం[త్రత్వం, సత్త పరత్వం అనేవి; తద్‌+ధర్మ+-సమవాయము+ఒలసి= ఆ ధర్మసముదాయంతో ఐక్యం జెంది (అవిభాజ్యంగా); 
ఒందున్‌= కేవలత్వాదులను పొందుతాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 905 


తాత్పర్యం: ప్రకృతితో తనకున్న తగులును విడిచిపెట్టి పురుషుడు ఇరవై ఆరవతత్త్యంతో కలిసినట్టయితే అతడు 
తనకు అంతకు ముందు లేని కేవలత్వనిర్మలత్వాది పరతత్త్వ లక్షణాలను పొందుతాడు. వాటితో సమైక్యంచెందుతాడు” 


వ. అని యిట్లు ప్రబోధించి. 63 
ప్రతిపదార్థం: అని+ఇట్టు= అని ఈ (ప్రకారంగా; ప్రబోధించి= బోధపరచి - వసిష్టుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా బోధించి, వసిష్టుడు ఇంకా ఇట్టా చెప్పాడు. 


క, “శివమును బరమ బ్రహ్మము । నవికృతియు సనాతనంబు నగు పదమును భూ 
ధవ! యెతి(గించితి నిర్ణయు(। డవు గ మ్మలవటిపు మిది దృఢంబుగ నాత్మన్‌. 64 


ప్రతిపదార్థం: భూధవ!= ఓ రాజా!; శివమును= శుభప్రదమూ; పరమ(బ్రహ్మమున్‌= పరబ్రహ్మమూ; అవికృతియున్‌= వికారాలు 
లేనిదీ; సనాతనంబున్‌= సదాతనమూ (ఎల్లకాలమూ ఉండేది); అగు= అయిన; పదమును= స్థానాన్ని - పరమపదాన్ని; 
ఎటీణగించితిన్‌= నీకు తెలియజేశాను; ఇది= ఈ తత్త్వాన్ని; ఆత్మన్‌= నీ ఆత్మలో; దృఢంబుగన్‌= గట్టిగా; అలవణుపుము= 
అలవరుచుకో; నిర్భయుండవు కమ్ము= భయరహితుడవు కమ్ము. 


తాత్పర్యం: “జనకమహారాజా! శివమూ, పరబ్రహ్మమూ, వికారరహితమూ, సనాతనమూ అయిన పదాన్ని 
తెలియజేశాను. దీనిని నీవు స్థిరచిత్తంతో అలవరచుకొమ్ము. అందువలన నిర్భయుడవు అవుతావు. 


తే. దీని నెటింగించునపుడు భక్తియును శమము । దమము సంశ్రయమును వేదతత్సరతయు( 
గలుగంజూచి యెజింగింపు కానివాని । కీకుమా విద్య పాత్రదానైక నిరతి 65 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ విద్యను; ఎటి(గించునపుడు= నీవు ఎవరికైనా తెలియజెప్పాలనుకుంటే; భక్తియున్‌= భక్తి శమము= 
అంతరింద్రియ నిగ్రహం; దమము= బాహ్యేంద్రియని[గ్రహం; సంశ్రయమును= అనన్యచిత్తంతో శరణాగతిగా ఆశ్రయించటం; 
వేదతత్సరతయున్‌= వేదాలపట్ల్ట భక్తితాత్సర్యాలు; కలుగన్‌+చూచి= ఉండటాన్ని గమనించి కలవాడవై; పాత్రదాన+ఏక+నిరత= 
పా(త్రుడికే దానం చెయ్యాలి అనే నియమం కలవాడా!; ఎణింగింపు= అటువంటివాడికే తెలియజెప్పుము; కానివానికిన్‌= ఈ లక్షణాలు 
లేని అనర్హుడికి; విద్యన్‌= ఈ సాంఖ్యవిద్యను; ఈకుమా!= ఇవ్వకు సుమా! 


తాత్పర్యం: మహారాజా! నీకు ఇంతవరకూ తెలియజెప్పిన ఈ విద్యను నీవు మరెవరికయినా తెలియజెప్పాలని- 
అనుకొంటే అవతలి వ్యక్తి అర్హతానర్హతలు గమనించి వ్యవహరించుము. భక్తీ నిగ్రహం, సంశ్రయణం, వేదాలపట్ల 
యౌ యౌ యా 


గౌరవం - ఈ లక్షణాలు ఉన్నవాడికే ఉపదేశించుము. పాత్రత ఎరిగికదా దానం చేయుమన్నారు! ఈ లక్షణాలు 
లేని అపాత్రుడికి ఈ విద్యను ఉపదేశం చేయకుము సుమా! 


ఆ. అఖిల రత్నపూర్ణయగు వసుంధర యెల్ల । నొసంగితేని నొసంగు యోగ్యతాభి 
యుక్తిలేనివాని కొసంగకు మీ విద్య । తగిన పాత్రమైన దదయ కిమ్ము.' 66 


ప్రతిపదార్థం: రాజా! అఖిల= సమస్తమైన; రత్న= రత్నాలతో; పూర్ణయగు= నిండినదైన; వసుంధర ఎల్లన్‌= భూమినంతటినీ; 
ఒసణితేనిన్‌ ఒసంగు= ఇస్తే ఇమ్ము; యోగ్యతా+అభియుక్తి లేనివానికిన్‌= నిగ్రహాదియోగ్యతల కూడిక లేనివాడికి మాత్రం; ఈ 
విద్యన్‌= ఈ సాంఖ్య విద్యను; ఒసంగకుము= ఇవ్వకు; తగిన పాత్రము ఐనన్‌= తగిన యోగ్యుడు (అర్హుడు) అయినట్టయితే; 
తడయక= ఆలస్యం చేయకుండా వెంటనే; ఇమ్ము= ఉపదేశించుము. 


తాత్పర్యం: మహారాజా! యోగ్యతాయోగ్యతలు చూడకుండా ఎవడికి ఇవ్వాలనుకొంటే వాడికి సామ్రాజ్యమంతా 
ఇచ్చివేయుము. నేను కాదనను. కానీ, ఈ విద్యనుమా(త్రం పైని పేర్కొన్న యోగ్యతలు లేనివాడికి దయచేసి 
ఎప్పుడూ ఇవ్వవద్దు. అర్హుడు అయినట్లయితే మరి ఆలస్యం చేయకుండా వాడికి ఉపదేశించుము. 
క. _ “అని చెప్పె, నియతుండై విని | జనకన్ఫపాలు(డు గృతార్థజన్ముం డయ్యెన్‌ 

మనుజేంద్రవర్య నీకే । వినిపించితి( దదితిహాస విధ మేర్చడంగన్‌.” 67 
ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= ఈ (ప్రకారంగా వసిష్టుడు చెప్పాడు; జనక నృపాలుండు= జనకమహారాజు; నియతుండై= 
నియమనిష్టలు కలవాడై; విని= అంతా (శ్రద్దగా విని; కృతార్ణజన్ముండు= చరితార్థమైన జన్మకలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
మనుజేంద్రవర్య!= ఓ రాజశ్రేష్ణుడా ధర్మరాజా!) తద్‌= ఆ; ఇతిహాస= జనకవసిష్టులమధ్య జరిగిన వృత్తాంతంయొక్క; విధము= 
వరుస అంతా; ఏర్పడంగన్‌= స్పష్టపడేట్టు; నీకున్‌= నీకు; ఏన్‌= నేను; వినిపించితిన్‌= వివరించాను. 
తాత్సర్యం: జనకమహారాజు నియమనిష్టలతో వసిష్టుడు చెప్పినది అంతా విని జన్మ చరితార్థతను పొందాడు. 
ఓ ధర్మరాజా! ఆ జరిగిన కథ అంతా నీకు నేను స్పష్టంగా వివరించి చెప్పాను. 
వ. అని పలికి భీష్ముడు పాండవాగ్రజున కిట్లనియె. 68 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; భీష్ముడు; పాండవ+అ(గ్రజునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 
క. “ఇది బ్రహ్మ వసిష్టునకున్‌ । సదయుండై చెప్పె నతండు నారదునకు సం 

విదితంబు నేసి నమ్ముని । మదాత్మకుం దేటపటిచె మహనీయక్ళపన్‌. 69 
ప్రతిపదార్థం: (ధర్మరాజా!) ఇది= ఈ సాంఖ్యరహస్యాన్ని; బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; వసిష్టునకున్‌= వసిష్టుడికి; సదయుండై= 
దయ కలవాడై; చెప్పెన్‌= తెలియజెప్పాడు; అతండు= ఆ వసిష్టుడు; నారదునకున్‌= నారదమహర్షికి; సంవిదితంబున్‌ చేసెన్‌= 
ఎరుక పరిచాడు; ఆ+ముని= ఆ నారదముని; మద్‌+ఆత్మకున్‌= నా ఆత్మకు (అంతరంగానికి); మహనీయకృపన్‌= గొప్ప దయతో; 
తేటపటిచెన్‌= స్పష్టపరిచాడు. 
తాత్పర్యం: 'ధర్మరాజా! మొట్టమొదటిగా ఈ తత్త్యరహస్యాన్ని బ్రహ్మదేవుడు వసిష్టుడికి తెలియజేశాడు. వసిష్టుడు 
నారదుడికి వివరించాడు. ఆ నారదుడేమో దయతో నాకు ఉపదేశించాడు. 
క ఏను వసిష్ణువచనముల । కానెటి(గించితి మనంబు కల(క విడిచి యీ 

జ్ఞానం బలవటుపుము పర । మానందప్రదము కౌరవాన్వయముఖ్యా! 70 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ+ముఖ్యా!= కౌరవవంశంలో (ప్రధానుడా!; ధర్మరాజా! ఏను= నేను; వసిష్టు వచనములు+అ కాన్‌= 
వసిష్టుని మాటలుగానే (అ కాన్‌= వలె); ఎటింగించితిన్‌= నీకు తెలియజెప్పాను; మనంబు(యొక్క) కల(కన్‌= దిగులును; విడిచి= 
విడిచిపెట్టి; ఈ జ్ఞానంబు= నేను ఇంతవరకూ ఉపదేశించిన ఈ విద్యను; అలవణుపుము= అభ్యాసంలోకి తెచ్చుకొమ్ము; 
పరమ+ఆనంద (ప్రదము= (ఇది) బ్రహ్మానందాన్ని (ఇస్తుంది) ఇచ్చేది. 
తాత్పర్యం: పాండవా[గ్రజా! నాకు నారదుడు ఉపదేశించిన ఈ విద్యను నీకు (జనక వసిష్టుల సంభాషణగా) వసిష్టుడి 
మాటలుగా తెలియజెప్పాను. మానసికమైన కలతను విడిచిపెట్టి, ఈ జ్ఞానాన్ని అలవరచుకొము శ ఇది పరమానందాన్ని 
సమకూరుస్తుంది. 


శాంతిపర్వను g షష్టాశ్వాసము 907 


క  క్షరమును నక్షరమును ద । త్పరమును నెటింగితి విశోకభయమోహు(డవై 
కురువర! యా నిశ్రేయస । కరప్రబోధంబు నూందు గాఢాదరతన్‌.' 71 


ప్రతిపదార్దం: కురువర!= ఓ కురువంశోత్తమా! ధర్మారాజా!; క్షరమును= క్షరతత్త్యం; అక్షరమును= అక్షరతత్త్యం; తద్‌ పరమును= 
వాటికంటే పై దయిన పరతత్త్యం - వీటిని; ఎటింగితి(వి)= తెలుసుకున్నావు; విశోకభయమోహు(డవై= శోకం, భయం, మోహం 


అనేవి విగళితమైపోయినవాడవై; ఆ= నేను వివరించిన; నిశ్రేయసకర= మోక్షప్రదమయిన; ప్రబోధంబున్‌= జ్ఞానాన్ని; గాఢ+ఆదరతన్‌= 
మిక్కిలి ఆదరంతో; ఊందు(ము)= అవలంబించుము. 


తాత్సర్యం: ఓ కురువరా! క్షర, అక్షర పరతత్తాల గురించి తెలిసికొన్నావు. శోకం, భయం, మోహం అనేవి నీకు 
పోయి ఉంటాయి. మోక్షప్రదమైన ఆ విద్యను గాఢమైన ఆదరంతో అవలంబించుము”. 


వ. అని చెప్పి వెండియు. 72 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇలా వివరించి; వెండియున్‌= తిరిగి - భీష్ముడే ఇంకా ఇట్లా కొనసాగిస్తున్నాడు. 


తాత్సర్యం: ఇట్లా వివరించి, తిరిగి ఇట్లా కొనసాగిస్తున్నాడు. 


సీ, 'వేంట వేడుక నడవికి( జని వసుమంతు( । డనువా(డు జనకుని తనయు.డొక్క 


చో భృగువంశతేజో వర్దనుండగు । నొక మునీశ్వరు( జూచి యుచితవృత్తి( 
జేరి వినమ్రు(డై 'చిత్తానువృత్తిమై | నిహపరంబుల కెద్ది హితము సెప్ప 
వే యన్న( గృప నతండిట్లను - భూతహి । తాహితాచరణంబు లధిప! సౌఖ్య 


ఆ. దుఃఖముల నొనర్షు దుర్వార తృష్ణ త । న్నిరసనంబు మేలు నరులు జుంటి 
చవియకాని నెగులు( జతి రయంబున నెక్కి; తారు వియుగంబడుటం దలంప లేరు. 73 


ప్రతిపదార్థం: జనకుని తనయు(డు= జనకుని కుమారుడైన; వసుమంతుండు+అనువాండు= వసుమంతుడు అనే వ్యక్తి; 
వేటవేడుకన్‌= వేటపట్ట ఉన్న వేడుకతో; అడవికిన్‌ చని= అరణ్యానికి వెళ్ళి; ఒక్కచోన్‌= ఆ అడవిలో ఒకచోట; 
భృగువంశతేజోవర్హనుండు+అగు= భృగువంశ తేజస్సును వృద్ది పరిచేవాడైన; ఒక మునీశ్వరున్‌= ఒక మునీశ్వరుడిని; చూచి= 
దర్శించి; ఉచితవృత్తిన్‌= తగిన పద్దతితో (ప్రవర్తనతో); చేరి= సమీపించి; వినముండై= వినయంతో వంగినవాడై; చిత్త+అనువృత్తిమైన్‌= 
చిత్తాన్ని అనుసరించి; ఇహపరంబులకున్‌= ఇహపరాలకు; ఎద్ది= ఏది; హితము= హితమో; చెప్పవే= వివరింపవా”; అన్నన్‌= అని 
అడిగేసరికి; కృపన్‌= దయతో; అతండు= ఆ భృగువంశమునీశ్వరుడు; ఇట్టు+అనున్‌= ఇలా చెప్పాడు; అధిప!= రాజా! 
(జనకరాజపు(త్రా!) వసుమంతుడా!; భూత= (ప్రాణులకు-లేదా పంచభూతాలకూ; హిత= మేలు; అహిత= కీడు; ఆచరణంబులు= 
చెయ్యటాలు; సౌఖ్య - దుఃఖములన్‌= సౌఖ్యాన్నీ, దుఃఖాన్నీ; ఒనర్చున్‌= కలిగిస్తాయి; దుర్వార= వారింపరానిదైన; తృష్ణ= ఇచ్చకలిగి 
ఉండటం; తద్‌= అది (దానిని); నిరసనంబు= నిరసించటం; మేలు= హితం; నరులు= జీవులు; జుంటి= తేనెయొక్క; చవియకాని= 
రుచినేకానీ; నెగులున్‌= శ్రమనూ (దుఃఖాన్నీ); చటి= కొండచరియను; రయంబునన్‌= వేగంగా; ఎక్కి= అధిరోహించి; తారు= 
తాము; విణుగన్‌+పడుటన్‌= విరిగిపడిపోవటాన్నీ; తలంపన్‌ లేరు= ఊహించలేరు. 


తాత్పర్యం: “ధర్మరాజా! జనకుడి కుమారుడైన వసుమంతుడు ఒకరోజున వేటకొరకు అడవికి వెళ్ళి అక్కడ ఒకచోట 
భృగువంశమునీశ్వరుడిని చూచి వినయంగా 'స్వామీ! ఇహపరాలకు హితం ఏదో తెలియచెప్పవా?” అని అడిగాడు. 
అప్పుడు ఆ మునీశ్వరుడు ఇట్లా అన్నాడు. 'వసుమంతుడా! మనం చేసే హితాహితకార్యాలు సౌఖ్యాన్నీ దుఃఖాన్నీ 


ఇస్తాయి. (హితకార్యాలు సౌఖ్యాన్నీ, అహితకార్యాలు దుఃఖాన్నీ ఇస్తాయి). అందుచేత అవి చేయాలి - అనే తృష్ణను 
విడిచిపెట్టుకొనటం మంచిది. మానవులు ఎట్టాంటివాళ్ళంటే - తేనె రుచిమీద కోరికేకానీ దాన్ని సంపాదించటంలో 
ఉన్న శ్రమమీద ధ్యాస ఉండదు. దానికొరకు కొండచరియలు ఎక్కుతున్నాం అనుకొంటారే తప్ప ఆనక అక్కడనుండి 
జారిపడతాం - అనే విషయం తలచుకోరు. 
విశేషం: 'దుర్యారతృష్ణతన్నిరసనంబు' అనేది వావిళ్ళవారి ప్రతిలో ఉన్నపాఠం. 'దుర్వారతృష్ణితన్నిరసనంబు' అనేది సంశోధితభారత ప్రతిలో 
ఉన్న పాఠం. 'స్వాదుకాముక! కామానాం వైతృష్ట్యం కిం న గచ్చసి (12-297-7)' కోరికలపట్ట వైముఖ్యం ఎందుకుపొందవు? - 
అనేది వ్యాసభారతం. తృష్షతన్‌ లేదా తృష్టితన్‌+నిరసనంబు అని విభజించినా అర్థం కిట్టించవచ్చును. దుర్వారతృష్ణ లేదా 
తృష్టితన్నిరసనంబు అని సమాసాలుగా విభజిస్తే అన్వయం ఇంకా సులువుగా కుదురుతుంది. కానీ, అప్పుడు 'దన్నిరసనంబు' 
కావాలి. ఈ పాఠం ఎక్కడా లేదు. అందుచేత ఇక్కడ “తతో శబ్దాన్ని సమాసమధ్యంలో పూర్వావయవపరామర్శకంగా 
ప్రయోగించాడనటమే సమంజసం. దుర్వారతృష్ష(ష్టియది నిరసించుట - అన్న పద్దతిలో సమాసం. తత్‌ - తావదాదులను 
వాక్యాలంకారాలుగా వాడటమూ సంస్కృతంలో ఉన్నది. అప్పుడు 'తృష్ణాతన్నిరసనంబు” అని ఉండవలసి వస్తుంది. అది ఆటవెలదిలో 
కుదరదు. కాబట్టి 'దుర్వారతృష్ణితన్నిరసనంబు” అన్న సంశోధితము[ద్రణ పాఠమే మేలుబంతి. 
క. ధర్మంబు బరిజ్ఞానము । నిర్మలమతి నభ్యసించి నృప! యనిశంబున్‌ 

ధార్మికసంగతి గలిగిన(। బేర్మి యుభయలోకముల నభిష్టుత్యమగున్‌.' 74 
ప్రతిపదార్థం: నృప!= ఓ వసుమంతుడా!; ధర్మంబున్‌= ధర్మాన్నీ; పరిజ్ఞానమున్‌= విద్యనూ; నిర్మలమతిన్‌= నిర్మలమైన 
మనస్సుతో(నూ); అభ్యసించి= అలవరచుకొని; అనిశంబున్‌= ఎల్లవేళలా (రేయింబవళ్ళు); ధార్మికసంగతి= ధార్మికుల సాంగత్యం 
(ధార్మికక్రియల సాంగత్యం); కలిగినన్‌= పొందినట్టయితే; పేర్మి= ఆ గొప్పదనం; ఉభయలోకములన్‌= ఇహ పరలోకాలలో; 
అభిష్టుత్యము+అగున్‌= కొనియాడదగినది అవుతుంది. 
తాత్సర్యం: ఓ వసుమంతుడా! ధర్మాన్నీ, జ్ఞానాన్నీ నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లవేళలా 
ధార్మికసాంగత్యం పెంపొందించుకొనాలి. అప్పుడు ఆ గొప్పదనం ఆ ప్రవర్తన ఇహపరలోకాలలో అభినందించబడుతుంది” 


వ. అని మటియును. 75 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మణియును= ఇంకా. 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే బ్రాహ్మణ ప్రార్దితములైన పనులు సేయు । మిమ్ము ధనము పాత్రములకు నిచ్చి వగవ 

కుండు, మక్రోధకామత్వ మొలయ( జేయు । మతికి ధృతి సాలం గల్లుము మనుజనాథ! 76 
ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ వసుమన్మహారాజా! బ్రాహ్మణ= బ్రాహ్మణులచేత; (ప్రార్థితములైన= కోరబడిన; పనులు= 
కార్యాలు; చేయుము= చెయ్యి; పాత్రములకున్‌= అర్హులకు; ధనము= ధనం; ఇమ్ము; ఇచ్చి= అట్లా దానంచేసి; వగవకుండుము= 
మరి బాధపడవద్దు; అ(క్రోధకామత్వము= (క్రోధరహితత్వం - కామరహితత్వాలను; ఒలయన్‌ చేయు(ము)= పొందుము; మతికిన్‌= 
మదికి(అంతరంగానికి); ధృతి= ధైర్యాన్ని; చాలన్‌= అధికంగా; కల్లుము= కలిగించుకొమ్ము. 
తాత్పర్యం: 'ఓ రాజా! బ్రాహ్మణులు కోరిన పనులు చేయుము. పాత్రత గుర్తించి ధనాదికం దానం చేయుము. 
చేసిన తరువాత “అయ్యో! ఇచ్చేశానే' అని బాధపడకుము. (క్రోధాన్నీ, కామాన్నీ విడిచిపెట్టుము. మనస్సుకు ధైర్యం 
పెంపొందించుకొమ్ము. ఇది చాలా ముఖ్యం. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 909 


వ. ధృతిలేమింగాదె మహాభిషాఖ్యుండగు నృపముఖ్యుండు త్రివిష్టపంబుననుండి విభ్రష్ణుండయ్యె! 
ధృత్యాలంబనంబునంగదా యయాతి యాపద నిస్తరించి! 77 


ప్రతిపదార్థం: మహాభిష+ఆఖ్యుండు+అగు= మహాభిషుడు అనే పేరుగల; నృపముఖ్యుండు= రాజోత్తముడు; ధృతిలేమిన్‌+కాదె= 
ధృతి అనేది లేకపోవటంవలననే కదా; (త్రివిష్టపంబుననుండి= స్వర్గంనుండి; విభ్రష్టుండు+అయ్యెన్‌!= పరి భ్రష్ణుడయ్యాడు! 
(జారిపడ్డాడని); యయాతి= యయాతి మహారాజు; ధృతి+ఆలంబనంబునన్‌+కదా= ధృతిని అవలంబించటం వల్లనేకదా!; ఆపదన్‌= 
ప్రమాదాన్ని; నిస్తరించెన్‌!= కడచి గట్టెక్కగలిగాడు! (సం. 12-297-23). 


తాత్సర్యం: మహాభిషుడనే రాజు ధైర్యం కోల్పోయే కదా స్వర్లభ్రష్టుడైనాడు! అదీ ధైర్యాన్ని పొందటంవలననే కదా! 
యయాతి ఆపదనుండి బయటపడ్డాడు!" 


క _ అనిన విని యా నృపతి య । మ్ముని వచనము లూ.ది కామమునకుం గ్రోధం 
బునకుం దొలంగించి తనదు । మనము ధృతికి ధర్మమునకు మరుగంజేసిన్‌.' 78 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పేసరికి; ఆ నృపతి= ఆ వసుమంతుడు; ఆ+మునివచనములు= ఆ భృగువంశమహర్షి మాటలను; 
ఊంది= ఆధారం చేసికొని; తనదు మనమున్‌= తన మనస్సును; కామమునకున్‌= కామానికీ; (క్రోధంబునకున్‌= (క్రోధానికీ; 
తొలంగించి= దూరంచేసి; ధృతికిన్‌= ధైర్యానికీ; ధర్మమునకున్‌= ధర్మానికీ; మరుగన్‌+చేసెన్‌= అలవాటు పడేటట్టు చేశాడు. 


తాత్సర్యం: భృగువంశమహర్షి చేసిన ఉపదేశాన్ని ఆధారం చేసికొని ఆ వసుమంతుడు కామ(క్రోధాలను వదలిపెట్టి 
ధృతిధర్మాలను అలవాటు చేసికొన్నాడు.' 


వ. అని చెప్పినం బ్రియంబంది మందాకినీనందనుతో ధర్మనందనుండు 'ధర్మాధర్మవియుక్తంబును సర్వసంశయ 
విముక్తంబును జన్మమృత్యు రహితంబును నిత్యంబును శుచియును శివంబును నవ్యయంబును పరంబును 
ననాయాసంబును నగునట్టిదాని నెజింగింపవే? యని ప్రార్థించిన నతండు యాజ్ఞవల్క్య జనక సంవాదం 
బితిహాస రూపంబునం బ్రవర్తిల్లు నది వినిన భవదభ్యర్దితంబైన యర్ధంబు ప్రతిభాసించు మలియువలయునవి 
యెటుంగనగుం జెప్పెదనని పలికి యతని కిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని చెప్పేసరికి; ప్రియంబు+అంది= సంతోషించి; మందాకినీనందనుతోన్‌= గంగాపుత్రుడైన 
భీష్ముడితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ధర్మ+అధర్మ+వియుక్తంబును= ధర్మాధర్మాలు లేనిదీ; సర్వసంశయ= సమస్త 
సంశయాలనుంచీ; విముక్తంబును= విడుదల పొందినదీ; జన్మమృత్యు రహితంబును= పుట్టుక చావులు లేనిదీ; నిత్యంబును= 
సదాతనమైనదీ; శుచియును= పరిశుభ్రమైనదీ; శివంబును= శుభప్రదమైనదీ; అవ్యయంబును= నశించనిదీ లేక మార్చులేనిదీ; 
పరంబును= పరము అని పిలువబడేదీ; అనాయాసంబును= దుఃఖరహితమైనదీ (క్లేశరహితమని గానీ); అగునట్టి దానిన్‌= ఇటువంటి 
లక్షణాలు గల తత్త్వాన్ని; ఎజింగింపవే?= తెలియజెప్పవా?; అని; (ప్రార్థించినన్‌= (ప్రార్థించేసరికి; అతండు= ఆ భీష్ముడు; 
యాజ్ఞవల్క్య్యజనక సంవాదంబు= యాజ్ఞవల్క్యుడూ, జనకుడూ - వీరిద్దరికీ మధ్య సాగిన సంభాషణ; ఇతిహాసరూపంబునన్‌= 
కథారూపంగా; ప్రవర్తిల్లును= ప్రసిద్ధికెక్కింది; అది= ఆ వృత్తాంతాన్ని; వినినన్‌= విన్నట్టయితే; భవత్‌= నీచేత; అభ్యర్థితంబైన= 
ప్రార్థించబడిన; అర్థంబు= విషయం; (ప్రతిభాసించున్‌= నీకు అవగతమవుతుంది; మజీయున్‌= అంతేకాదు; వలయునవి= 
కావలసినవి అన్నీ; ఎణుంగన్‌+అగున్‌= తెలుస్తాయి; చెప్పెదన్‌= ఆ ఇతిహాసం చెప్పుతాను; అని పలికి= అని చెప్పి; అతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్టు అనియెన్‌= ఇలా తెలియజేశాడు. 


తాత్పర్యం: భీష్ము డింతవరకు చెప్పినదానికి సంతోషపడి ధర్మరా జతడితో “'ధర్మాధర్మాల విచారం లేనిదీ, అన్ని 
సంశయాలనూ పోగొట్టేదీ చావుపుట్టుకలు లేనిదీ, శుచి, శుభ్రత కలిగినదీ, శాశ్యతమైనదీ, మార్పులేనిదీ, “పరము 
అని పిలువబడేది, దుఃఖాన్ని పోగొట్టేదీ - అయినట్టి తత్తాన్ని బోధించు” మన్నాడు. దానికి బదులుగా 'నీ 
ప్రశ్చలన్నింటికి సమాధానం ఇదీ - యాజ్ఞవల్క్య్యజనక సంవాదాన్ని గూర్చి చెప్పుతాను” అంటూ ఆ వృత్తాంతాన్ని 
చెప్పసాగాడు. 
యాజ్ఞవల్క్య జనకరాజ సంవాదప్రకారము (సం.12-298-3) 

ఆ. వినుము సకలలోక విశ్రుత విజ్ఞాన । ఘనుని యాజ్ఞవల్యు(డను మునీంద్రు 

వినయ మొప్ప( గాంచి వినతు(డై మిధిలేశు( । డైన జనకనృ్ఫపతి యతనితోడ. 80 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; సకలలోక= సమస్తలోకాల్లో; విశ్రుత= (ప్రసిద్ధికెక్కిన; విజ్ఞానఘనునిన్‌= మహా 

విజ్ఞాని అయిన; యాజ్ఞవల్క్యుండు+అను+మునీంద్రున్‌= యాజ్ఞవల్క్యుడనే మునీశ్వరుడిని; వినయము+ఒప్పన్‌= వినయం 
By Sy Sy 

అలరారేటట్టు; కాంచి= దర్శించి; వనతుండై= నమస్కరించినవాడై; మిథిలేశు(డైన జనకనృ్ఫపతి= మిధథిలాపరి పాలకుడైన 

జనకమహారాజు; అతనితోడన్‌= ఆ యాజ్ఞవల్క్య మహర్షితో. 


తాత్పర్యం: ధర్మరాజా! యాజ్ఞవల్క్యుడు సకలలోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన మహాజ్ఞాని. ఒకరోజున జనకమహారాజు 
ఆ మహర్షిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇట్టా అడిగాడు. 


వ. ఇంద్రియంబులు నవ్యక్తంబును బ్రహ్మంబును బరంబును భూతసర్గ ప్రకయంబులును దత్కాల సంఖ్యలును 
దేటపటిచి భవదీయ దయాళుత్వంబు నెటిపవే యనిన నమ్మునివరుం డమ్మహీవరున కిట్లనియె. 81 


ప్రతిపదార్థం: ఇంద్రియంబులును= జ్ఞానకర్మేంద్రియాలూ; అవ్యక్తంబును= (ప్రకృతి; బ్రహ్మంబును= బ్రహ్మము అనబడేది; 
భూత సర్గ ప్రళయంబులును= పంచభూతాలూ, వాటి స్పష్ట వాటి ప్రళయం; తత్‌కాల సంఖ్యలును= వాటికి చెందిన కాలసంఖ్యలు; 
తేటపటిచి= (వీటిని) నాకు స్పష్టంగా తెలియజేసి; భవదీయ= నీయొక్క; దయాళుత్వంబు= కృపాసహితత్త్యాన్ని (దయగలవాడవు 
అనటాన్ని); నెణపవే= నిర్వహించవా; అనినన్‌= అని అభ్యర్థించేసరికి; ఆ+మహీవరునకున్‌= ఆ జనకమహారాజుకు; ఆ 
మునివరుండు= యాజ్ఞవల్క్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: “ఇంద్రియాలు, ప్రకృతి, (బ్రహ్మము, పంచభూతాలూ, వాటి సృష్టి ప్రళయం, వాటి సంఖ్యను - వీటి 
నన్నిటినీ దయతో నాకు చెప్పవలెను" అని జనక మహారాజు అడుగగా, దానికి ముని(శ్రేఘ్టుడైన యాజ్ఞవల్క్యుడు 
ఇట్లా సమాధాన మిచ్చాడు. 


సీ. 'అధిప! సర్గము బ్రకయంబు నవ్యక్తంబు । దానొనరించు( దత్మాల సంఖ్య 


విను-కల్పములు పది దినమున, కంతియ । రజనికాలంబు, సర్గంబు పగలు 
సేయు, రే ప్రకయంబు సెల్లించు. దొలుత న । శేషభూతములకు జీవనముగ 
నోషధికల్పన మొనరించు, దానికై । హైరణ్యమైన మహాండమున వి 


తే. ధాత బుట్టించు, నతండు భూతములనెల్ల । జనన మొందించు, భూమ్యాది సారభూత 


గంధముఖ్య గుగోత్మరగ్రాహకములు । శ్రోత్రముఖములు, దత్వ్య్వామి సూవె మనసు. 82 


శాంతిపర్వను వ షష్టాశ్వాసము 911 


ప్రతిపదార్థం: అధిప!= జనకమహారాజా!; సర్గమున్‌= సృష్టినీ; ప్రళయంబున్‌= 'ప్రళయాన్నీ (వినాశం); అవ్యక్తంబు= అవ్యక్తం 
అనబడే ప్రకృతి; తాన్‌= తాను; ఒనరించున్‌= కల్పిస్తుంది; తత్కాలసంఖ్య= వాటి కాలపరిమాణం (పరిగణన); విను= చెప్పుతున్నాను 
ఆలకించుము; దినమునకున్‌= పగటిపూటకు; కల్పములు= కల్పాలు; పది= పది; రజనికాలంబు= రాత్రి సమయంకూడా; 
అంతియ= అంతే - పదికల్పాలు; సర్గము= సృష్టి అనే దాన్ని; పగలు చేయున్‌= పగటిపూట నిర్వహిస్తుంది; రే= రాత్రిపూట; 
ప్రళయంబు= ప్రళయాన్ని; చెల్లించున్‌= నిర్వహిస్తుంది; తొలుతన్‌+అ= వీటి అన్నింటికంటే ముందే; అశేష భూతములకున్‌= 
అన్ని ప్రాణులకూ; జీవనముగన్‌= ఆధారంగా; ఓషధి కల్పనమున్‌= ఓషధుల సృష్టిని; ఒనరించున్‌= చేస్తుంది; దానికై= దానికోసమని; 
హైరణ్యమైన= హిరణ్యసంబంధమైన; మహాండమునన్‌= ఈ పెద్ద అండంలో - బ్రహ్మాండంలో; విధాతన్‌= విధాత అనబడే 
(బ్రహ్మదేవుడిని; పుట్టించున్‌= సృష్టిస్తుంది; అతండు= ఆ విధాత; భూతములన్‌ ఎల్లన్‌= భూతాలను అన్నింటినీ (ఏపంచభూతాలూ 
- సకలప్రాణులూ); జననము+ఒందించున్‌= పుట్టిస్తాడు; భూమి+ఆది= భూమ్యాకాశాది పంచభూతాలకూ; సారభూత= సారమైన; 
గంధముఖ్య= గంధశబ్దాదులైన; గుణ+ఉత్కర= గుణసమూహానికి; గాహకములు= స్వీకారకాలు ((గ్రహించేవి); శోత్రముఖములు= 
ముక్కూ చెవీ మొదలైన ఇంద్రియాలు; మనసు= మనస్సు అనేది; తద్‌= ఆ ఇంద్రియాలకు; స్వామి చూవె= (ప్రభువు సుమా! 
తాత్పర్యం: 'జనకమహారాజా! సర్గమూ ప్రళయమూ అనేవాటిని అవ్యక్తమే (“ప్రకృతి - అహంకారం) సృష్టిస్తుంది. 
పదికల్పాలు ఒక పగలు. పది కల్పాలు ఒక రాత్రి. పగటిపూట సృజన, రాత్రిపూట ప్రళయం. అశేషప్రాణికోటికీ 
జీవనాధారంగా అన్నిటి కంటే ముందు ఓషధీసృష్టి జరుగుతుంది. దీనికొరకని ఈ (బ్రహ్మాండంలో విధాతను 
సృష్టిస్తుంది. అత డేమో పంచభూతాలనూ సృష్టిస్తాడు. పృథివీ - అప్‌ - తేజో - వాయు - ఆకాశాలు పంచభూతాలు. 
గంధ - రస - రూప - స్పర్శ - శబ్దాలు వీటికి సారభూతమైన గుణాలు. ఈ గుణాలను ముక్కు- నాలుక 
- కన్ను - చర్మం- చెవి - అనే ఐదు ఇంద్రియాలు (గ్రహిస్తాయి. గుణోత్కర (గ్రాహకాలు ఇవి. ఈ ఇంద్రియాలకు 
మనస్సు ప్రభువు. 
విశేషం: ఇంద్రియాలకు మనస్సు ప్రభువు అనటాన్ని వ్యాసుడు ఇంకా ఇట్టా వివరించాడు. ఇంద్రియాలు ఏమీ (గ్రహించలేవు. 
గ్రహించేది మనస్సే. కన్ను చూస్తోంది అనుకుంటాం. కాదు. మనస్సే కన్నుతో చూస్తోంది. మనస్సు కనక వ్యాకులంగా ఉంటే 
చూస్తున్నా కన్ను చూడనట్టే. ఏమీ కనపడదు. మనస్సు ద్వారానే ఇంద్రియాలు అన్నీ ఆయాగుణాలను (గ్రహిస్తున్నాయి. మనస్సు 
నిద్రపోతే ఇంద్రియాలు అన్నీ నిద్రపోతాయి. ఇంద్రియాలు నిద్రపోయినా మనస్సు మాత్రం నిద్రపోదు. అందుచేత మనఃప్రధానాలు 
ఇంద్రియాలు. చక్షుఃపశ్యతి రూపాణి మనసా తు న చక్షుషా! మనసి వ్యాకులే చక్షుః పశ్యన్నపి న పశ్యతి | తధేంద్రియాణి సర్వాణి 
పశ్యన్తీత్యభిచక్షతే 

(12-299-16). మనస్యుపరతే రాజన్‌ ఇంద్రియోపరమో భవేత్‌! న చేంద్రియోసరమే మనస్యుపరమో భవేత్‌ ॥ ఏనం నునః 
ప్రధానాని ఇంద్రియాణి విభానయేత్‌ | ఇంద్రియాణాం హి సర్వేషామీశ్వరం (12-299-17,18). ఈ శ్లోకాల భావాన్ని తిక్కన 
ఈ తరువాతి పద్యంలో అందిస్తున్నాడు. 


వ. అది యెట్లంటేని. 83 
ప్రతిపదార్థం: అది= మనస్సే ఇంద్రియాలకు ప్రభువు అనటం; ఎట్టు+అంటి(వి)+ఏనిన్‌= ఎలాగ అన్నట్టయితే - విను.వివరిస్తున్నాను. 
తాత్పర్యం: ఇంద్రియాలకు మనస్సే ప్రభువు అవటం వలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క _ వినుటకును గనుటకును సా । ధనములయిన చెవియు. గన్ను. దనతనయంతన్‌ 
విననుం గానను నేర్లునె । మనఃప్రభావమున. గాక? మనుజాధీశా! 84 


ప్రతిపదార్థం: మనుజాధీశా!= ఓ జనకమహారాజా!; వినుటకును= వినటానికీ; కనుటకునున్‌= చూడటానికీ; సాధనములు+ఐన= 
సాధనాలైన (ఉపకరణాలైన ఇంద్రియాలు); చెవియున్‌= చెవీ; కన్నున్‌= కన్నూ; మనఃప్రభావమునన్‌ కాక= ఇదంతా మనస్సు 


ప్రభావంతో కాకుండా తనతనయంతన్‌= తమంతతాము; విననున్‌= వినటం; కాననున్‌= చూడటం; నేర్చునె?= చెయ్యగలవా?;(అవి 
తమంతతాము వినలేవు, చూడలేవు అని.) 


తాత్సర్యం: ఓ మహారాజా! మనస్సు (ప్రభావంతోనే తప్ప చెవి తనంత తాను వినలేదు, కన్ను తనంత తాను 
చూడలేదు. ఇట్లాగే తక్కిన ఇంద్రియాలు అన్నీను. 


తే. ఇంద్రియములెల్ల నట్టివ యెలసి యొండు | వలన మనసున్న: దమతమ వర్తనముల 

నిగుడ నేరమి తెల్లంబు నృపవరేణ్య! । యిట్టు లగు టజ్ఞులకునైన నెటుంగవచ్చు. 85 
ప్రతిపదార్థం: నృపవరేణ్య!= ఓ రాజోత్తమా!; ఇంద్రియములు+ఎల్లన్‌= ఇంద్రియాలు అన్నీ; అట్టివి+అ= అట్టాంటివే - మనస్సు 
అధీనంలోనే ఉంటాయి; ఎలసి= ఆసక్తమై; ఒండువలనన్‌= మరొకవిషయం వైపు; మనసు+ఉన్నన్‌= మనస్సు ఉన్నట్టయితే; తమ 
తమ వర్తనములన్‌= ఇంద్రియాలు తమ తమ వ్యాపారాల్లో; నిగుడన్‌ నేరమి= (ప్రవర్తించలేకపోవటం (చారలేకపోవటం, 
ప్రవేశించలేకపోవటం); తెల్లంబు= స్పష్టం; ఇట్టులు+అగుట= ఇట్టా ఉండటం (ఈ పరిస్థితి); అజ్జులకునైనన్‌= అజ్ఞాలకుకూడా; 
ఎణు(గన్‌+వచ్చున్‌= తెలియవచ్చే విషయమే. 
తాత్సర్యం: ఓ రాజా! ఇంద్రియాలన్నీ ఇట్లా మనఃప్రభావంతోనే ఉంటాయి. ఈ మనస్సు కనుక మరింకేదయినా 
విషయంలో ఆసక్తమై ఉన్నట్లయితే ఇంద్రియాలు ఏవీ కూడా తమతమ పనులను చేయలేవు. అజ్ఞానులు కూడా 
ఈ విషయాన్ని తేలికగా (గ్రహించగలరు. 


తే. మనసు చేతివ యింద్రియ మహిమలెల్ల । నుపరతంబైన మనసుతో నుడిగి మడంగు 
నింద్రియము లుపరమ మొందెనేని దాన | మనసు మగుడదు విషయతృష్ణన చరించు. 86 

ప్రతిపదార్థం: ఇంద్రియ మహిమలు+ఎల్లన్‌= ఇంద్రియాల శక్తులన్నీ; మనసుచేతివి+అ= మనస్సుచేతిలోవే (మనస్సుకి అధీనాలే); 
ఉపరతంబైన= వెనక్కుమళ్ళిన; మనసుతోన్‌= మనస్సుతోపాటు (ఇంద్రియమహిమలు కూడా); ఉడిగి= విరమించి; మడంగున్‌= 
ఉపశమిస్తాయి; ఇంద్రియములు; ఉపరమము+ఒందెన్‌+ఏని= ఉపశమించినా; దానన్‌= దానివలన; మనసు= మనస్సు; మగుడదు= 
వెనక్కు మళ్ళదు; విషయతృష్షన్‌+అ= ఆసక్తిగొన్న ఆ విషయం పట్ట తృష్షతోనే; చరించున్‌= సంచరిస్తూ ఉంటుంది. 
తాత్సర్యం: రాజా! ఇంద్రియమహిమలన్నీ మనస్సు చేతిలోవే. మనస్సు కనుక విషయాసక్తినుండి వెనక్కు మళ్ళితే 
ఇం(ద్రియాలు అన్నీ దానితోపాటే వెనక్కు మళ్ళుతాయి. కానీ, ఇంద్రియాలు వెనక్కు మళ్ళినా వాటితోపాటు 
మనస్సుకూడా వెనక్కు మళ్ళుతుందని చెప్పలేము. మళ్ళదు. విషయతృష్ల్ణలోనే అట్లాగే సంచరిస్తూ ఉంటుంది. 


క కావున నింద్రియ చేష్టల । నేవలనికి. బోవ నీమి యింతకు ముఖ్యం 

బై వడిగొను మనసు దిగువ(। గావలయును మగుడ దీని. గనుంగొను మనఘా! 87 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా!; కావునన్‌= కాబట్టి; ఇంద్రియచేష్టలన్‌= ఇంద్రియాల చేష్టలను; ఏ వలనికిన్‌= ఏ వైపునకూ; 
పోవన్‌+-ఈమి= పోనివ్వకపోవటం; ఇంతకున్‌= ఇంతకూ; ముఖ్యంబై= ప్రధానమైనదై; వడిగొను= విషయాసక్తితో పరుగులుతీసే; 
మనసున్‌= మనస్సును; మగుడన్‌= వెనకకు మళ్ళేట్టు; తిగువ(గాన్‌ వలయున్‌= దిగలాగాలి; దీనిన్‌= ఈ విధాన్ని; కను(గొనుము= 
దర్శించుము, అభ్యసించుము. 


తాత్సర్యం: అనఘా! ఇం(ద్రియాలనూ వాటి చేష్టలనూ నిగ్రహించటం అతిప్రధానం. విషయాసక్తమై పరుగులుతీసే 
మనస్సును వెనుకకు మళ్ళించాలి. ఇది (గ్రహించి అభ్యసించుము. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 913 


వ. ప్రళకయప్రకారంబు వినుము. రాత్రియగుటయు నవ్యక్తం బహంకృతి పురుషు బోధించిన నతండు పండ్రెండు 
మూర్తులు గైకొని రశ్మిజాలంబుల  జరాయుజ ప్రభృతి సర్వభూతంబులను రూపుమాపినం 
గూర్మపృష్టంబునుంబోని పృథివి జలమయం బగు జలంబు లోకంబు లెల్లం దమమయంబకా( బేర్చి తన్నుం 
గాలాగ్ని మడియింపం గుదియు. బ్రజ్వల జ్ఞ్వాలాభీలం బగు నయ్యనలం బనిలంబుచేతం జెడు నెందునుం 
దానయై పరంగు నమ్మహాబలు నాకసంబు మ్రింగు నతివితతంబగు నవ్వియత్తత్వంబు మనంబు గ్రసియించు 
మనంబు నయ్యహంకారాధిష్టిత పురుషుండు గబళించు నయ్యహంకృతి నవ్యక్తంబు లో(గొను నిట్లు 
రేయివోయిన నెప్పటివిధంబు ప్రవర్తిల్లు. 88 


ప్రతిపదార్థం: ప్రళయ॥ప్రకారంబున్‌= ప్రళయపద్దతిని; వినుము; రాత్రి+అగుటయున్‌= రాత్రి కావటంతోనే; అవ్యక్తంబు= ప్రకృతి; 
అహంకృతిపురుషున్‌= అహంకారయుక్తుడైన పురుషుడిని; బోధించినన్‌= నిద్రలేపగా; అతండు= ఆ అహంకృతి పురుషుడు; 
పం(డైండుమూర్తులు కైకొని= పన్నెండు సూర్యరూపాలు ధరించి; రశ్మిజాలంబులన్‌= కిరణసమూహాలతో; జరాయుజ+(ప్రభృతి= 
గర్భజాతాలూ, అండజాతాలూ, స్వేదజాతాలూ; ఉద్భిజ్ఞాలూ అయిన; సర్వభూతంబులను= చతుర్విధ జీవరాశినీ; రూపు మాపినన్‌= 
నశింపజేస్తే; కూర్మపృష్టంబునున్‌+పోని= తాబేటి వీపువలె ఉండే; పృధథివి= భూమి; జలమయంబు+అగున్‌= జలమయం 
అయిపోతుంది; జలంబు= ఈ నీరు; లోకంబులెల్లన్‌= లోకాలన్నీ; తమమయంబు+అ కాన్‌= జలమయాలే అయిపోయేట్టు; 
పేర్చి= విజృంభించి; తన్నున్‌= ఆ జలాన్ని; కాలాగ్ని= ప్రళయకాలాగ్ని; మడియింపన్‌= నశింపజేస్తే; కుదియున్‌= అంతరించిపోతుంది; 
ప్రజ్వలత్‌= అతిశయించి మండుతున్న; జ్వాలా= మంటలతో; ఆభీలంబు+అగు= భయంకరమైన; ఆ+అనలంబు= ఆ కాలాగ్ని; 
అనిలంబుచేతన్‌= అష్టాత్మకుడైన మహావాయువుచేత; చెడున్‌= నశిస్తుంది; ఎందునున్‌= ఎక్కడచూసినా; తానయై= తానే అయి; 
పరంగు= సంచరిస్తున్న; ఆ+మహాబలున్‌= ఆ వాయువును; ఆకసంబు= ఆకాశము; (మ్రింగున్‌= మింగేస్తుంది; అతి 
వితతంబు+అగు= అతి విస్తృతమైన; ఆ+వియత్‌తత్త్యంబున్‌= ఆ ఆకాశతత్తాన్ని; మనంబు= మనస్సు; గ్రసియించున్‌= 
కబళిస్తుంది; మనంబున్‌= మనస్సును; ఆ+అహంకార+అధిస్టిత పురుషుండు= ఆ అహంకృతిపురుషుడు; కబళించున్‌= 
మింగేస్తాడు; ఆ+అహంకృతిన్‌= ఆ అహంకారాన్ని; అవ్యక్తంబు= అవ్యక్తము అనబడే ప్రకృతి; లోంగొనున్‌= కబళిస్తుంది; ఇట్లు 
ఈ ప్రకారంగా; రేయి+పోయినన్‌= రాత్రిగడిస్తే; ఎప్పటివిధంబు= మళ్ళీ పూర్వపద్దతి; |ప్రవర్తిల్లున్‌= ప్రవర్తిస్తుంది. 
తాత్సర్యం: (పగటిని సృష్టిగానూ, రాత్రిని ప్రళయంగానూ లోగడ (శాంతి - 6-82) చెప్పాడు.) రాత్రి అయ్యేసరికి 
అవ్యక్తం అహంకృతిపురుషుడిని (ప్రబోధిస్తుందిట. అప్పుడు అతను పన్నెండు సూర్యరూపాలు గ్రహించి తన 
కిరణాలతో జీవరాశిని అంతటినీ నశింపజేస్తాడు. జీవరాశి నాలుగువిధాలు. గర్భాశయంనుండి పుట్టేవీ 
(జరాయుజములు), గుడ్డులనుండి పుట్టేవీ (అండజాలు), స్వేదంనుండి పుట్టేవి (స్వేదజములు), గింజలనుండి 
మొలకెత్తేవి (ఉద్భిజ్ఞాలు), ఈ మొత్తం జీవరాశిని ద్వాదశాదిత్యకిరణాలు నాశనం చేస్తాయి. అప్పుడు ఈ భూమి 
తాబేటి చిప్పవలె (కూర్మప్పష్టం) అయిపోతుంది. అప్పుడు మహాప్రవాహంవలె నీరు వచ్చి ఈ భూగోళాన్ని 
ముంచివేస్తుంది. జలమయం చేసివేస్తుంది. కాలాగ్ని చెలరేగి ఆ నీటిని ఆవిరి చేసివేస్తుంది. మహావాయువును 
ఆకాశం (మింగివేస్తుంది. ఆకాశాన్ని మనస్సు కబళిస్తుంది. మనస్సును అహంకృతిపురుషుడు గ్రసిస్తాడు. 
అహంకారాన్ని అవ్యక్తం లోగొంటుంది. ఇదీ ప్రళయం. రాత్రి గడిస్తే మళ్ళీ అంతా మామూలే. పగటిపూట సృజన. 
క  ప్రీతిగ నధ్యాత్మము నధి । భూతము నధిదైవతంబు భూవర! సంప్ర 

ద్యోతితములుగా( జెప్పెద । నా తెటి(గు ప్రబోధకారియగు నూహింపన్‌. 89 


(ప్రతిపదార్థం: భూవర!= జనకమహారాజా!; అధ్యాత్మము= ఆధ్యాత్మికమూ; అధిభూతము= ఆధిభౌతికమూ; అధిదైవతంబు= 
ఆధిదైవికమూ అనే వీటినిగురించి; ప్రీతిగన్‌= (ప్రేమగా; సంప్రద్యోతితములు+కాన్‌= స్పష్టపడేటట్టు; చెప్పెదన్‌= చెబుతాను; ఆ 
తెజంగు= ఆ పద్దతి; ఊహింపన్‌= ఆలోచిస్తే; ప్రబోధకారి+అగున్‌= నీకు జ్ఞానప్రదం అవుతుంది. 


తాత్సర్యం: మహారాజా! అధ్యాత్మ, అధిభూత, అధిదైవతాలు ఏమిటో నీకు స్పష్టపరుస్తాను. అది నీకు కనువిప్పు 
కలిగిస్తుందని భావిస్తాను. 


అధ్యాత్మాధిభూతాధిదైనత ప్రకారము (సం.12-301-1) 
పాదపాయూపస్థపాణివాక్కులు విను । మధ్యాత్మములు దతమానుయక్తి 
గంతవ్యమును విసర్గంబు నానందంబు(। గర్తవ్యవక్తవ్యకములు నయ్యె 
నధిభూతములు వాని కధిదైవములు వరు । సన విష్ణుమిత్రప్రజాపతులును 
శక్రపావకులును జక్షువు జిహ్వయు । ప్రాణంబు. ద్వక్కు శ్రోత్రంబు( జూవె 


గ్‌ 


తే. యనఘ! యధ్యాత్మములు రూపమును రసంబు(। జాలుపడ గంధసంస్పర్శ శబ్దములును 
దదధిభూతంబు లధిదైవతములు సూర్య । జలమహీ వాయు దిశలండ్రు శాస్త్రవిదులు 90 


ప్రతిపదార్ద్హం: అనఘ!= పాపరహితుడా!; విను(ము); పాద, పాయు, ఉపస్థ పాణి, వాక్కులు= కాళ్ళు, గుదము, రహస్యావయవము, 
చేతులు, నాలుక ఇవి అయిదూ; అధ్యాత్మములు= అధ్యాత్మాలు; తద్‌+(క్రమ+అనుయుక్తిన్‌= వాటివరుసలోనే; గంతవ్యమును= 
గమ్యం; విసర్గంబున్‌= విసర్జించదగిన మలమూశత్రాదికం; ఆనందంబున్‌= ఆనందమును; కర్తవ్య= చేయదగినది; వక్తవ్యకములు= 
పలుకదగినది - ఇవి అయిదూ; అధిభూతములు= అధిభూతాలు; వానికిన్‌= ఆ అయిదింటికీ; వరుసన= అదే వరుసలో; విష్ణుమిత్ర 
'ప్రజాపతులును= విష్ణువు, సూర్యుడు, (ప్రజాపతి((బ్రహ్మ) అనేవారూ; శక్రపావకులును= ఇంద్రుడు, అగ్ని అనేవారూ మొత్తం 
అయిదుగురు; అధిదైవములు= అధిదైవతాలు; చక్షువు= కన్ను; జిహ్వయున్‌= నాలుక; ఘ్రాణంబున్‌= ముక్కు; త్వక్కు= చర్మం; 
శ్రోత్రంబున్‌= చెవి అనే ఈ అయిదూ; అధ్యాత్మములు+చూవె= అధ్యాత్మాలు సుమా!; రూపమును= రూపమూ; రసంబున్‌= 
రుచి; గంధ= వాసన; సంస్పర్శ= స్పర్శ; శబ్దములును= శబ్దమూ అనే ఈ అయిదూ; చాలుపడన్‌= వరుసగా; తద్‌= కన్ను 
మొదలైన వాటి కయిదింటికీ; అధిభూతంబులు= అధిభూతాలు; సూర్య= సూర్యుడూ; జల= నీరూ; మహీ= నేలా; వాయు= 
గాలీ; దిశలు= ఆకాశం అనే అయిదూ; అధిదైవతములు= సైవాటికి అధిదైవతాలు; శాస్త్రవిదులు= శాస్త్రవేత్తలు; అండ్రు= ఇట్లా 
చెబుతారు (దైవానికి అధీనంలో ఉండేవి). 


తాత్సర్యం: కాళ్ళూ, గుదమూ, ఉపస్థ, చేతులూ, నాలుక - అనేవి అయిదూ అధ్యాత్మాలు. వీటికి గంతవ్యం, 
విసర్జనం, ఆనందం, కర్తవ్యం, వక్తవ్యం - అనేవి అయిదూ అధిభూతాలు. వీటికే వరుసగా విష్ణు సూర్య, ప్రజాపతి, 
ఇంద్ర, అగ్ని - వీరు అయిదుగురూ అధిదైవతాలు. కన్ను, నాలుక, ముక్కు, చర్మం, చెవి - ఇవి అయిదూ 
అధ్యాత్మాలు. రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాలు వాటికి వరుసగా అధిభూతాలు. తేజస్సు, జలం, భూమి, వాయువు, 
ఆకాశం అనేవి అయిదూ అదే క్రమంలో అధిదైవతాలు. 


క మన మధ్యాత్మము దానికి । ననఘా! మంతవ్యమందు రధిభూతము చం 
ద్రుని నధిదైవతముగ బుధ । జనములు చెప్పుదురు శ్రుతివచఃప్రతిపత్తిన్‌. 91 


ప్రతిపదార్థం: అనఘా!= పవి(త్రుడా!; మనము= మనస్సు అనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; దానికిన్‌= దానికి; మంతవ్యము= 
మంతవ్యమనేది (మననము చేసికొనదగినది); అధిభూతము= అధిభూతం; అందురు= అంటారు; (శ్రుతివచః= వేదవాక్కుల; 


శాంతిపర్వను ఆ షష్టాశ్వాసము 915 


'ప్రతిపత్తిన్‌= (ప్రామాణికతతో; బుధజనములు= పండితులు; చంద్రునిన్‌= చంద్రుడిని; అధిదైవతముగన్‌= మనస్సుకు 
అధిదైవతంగా; చెప్పుదురు. 
తాత్సర్యం: రాజా! మనస్సు అనేది అధ్యాత్మం. దీనికి మంతవ్య మనేది అధిభూతం. చంద్రుడేమో అధిదైవతం. 
వేదప్రామాణ్యాన్ని బట్టి పండితులు ఇట్టా చెప్పుతున్నారు. 
తే. బుద్ధి యధ్యాత్మమనం జను భూతవర్య! । దాని కధిభూత మండ్రు బోద్ధవ్యమైన 

దాని( బొల్టు తదీయాధిదైవతంబు । వినుము క్షేత్రజ్ఞుండని చెప్పు వేదచయము. 92 
ప్రతిపదార్థం: భూతవర్య!= బీవోత్తమా! జనకమహారాజా!; బుద్ది= బుద్ది అనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; అనన్‌+చెల్టును= 
అనటం తగును; బోద్దవ్యమైన దానిన్‌= (దానికి) తెలిసికొనదగినదానిని; అధిభూతము+అండ్రు= బుద్దికి అధిభూతము అంటారు; 
పొల్చు= అతిశయించే; తదీయ= ఆ బుద్దియొక్క; అధిదైవతంబు= అధిదైవతం; క్షేత్రజ్ఞుండు+అని= క్షే త్రజ్ఞుడే అని; వేదచయము= 
వేదసమూహం; చెప్పున్‌= చెప్పుతుంది; వినుము. 
తాత్పర్యం: బుద్ది అధ్యాత్మమనీ, బోద్దవ్యం అధిభూతమనీ, క్షేత్రజ్ఞుడైన జీవుడే అధిదైవతమనీ వేదాలు 
చెపుతున్నాయి. 
క. ఆరయ నధ్యాత్మ మహం । కారం బధిభూతనామకం బభిమానం 

బారూఢ యశఃపరమో । దారా! రుద్రు. దధిదైవతం బన నెగడున్‌. 93 
ప్రతిపదార్థం: ఆరూఢ= ప్రసిద్ధికెక్కిన; యశః= కీర్తితో; పరమ+ఉదారా!= గొప్ప జౌదార్యం కలవాడా! ఓ జనకమహారాజా!; 
ఆరయన్‌= పరిశీలించగా; అహంకారంబు= అహంకారమనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; అభిమానంబు= అభిమానమనేది; 
అధిభూతనామకంబు= అహంకారానికి అధిభూతం అవుతుంది; రుద్రుండు= భవుడు; అధిదైవతంబు= అధిదైవతం; అనన్‌= 
అనగా; నెగడున్‌= ఒప్పును. 
తాత్పర్యం: అహంకార మనేది ఆధ్యాత్మం. దానికి అభిమాన మనేది అధిభూతం. అధిదైవతమేమో రుద్రుడు. 
విశేషం: దీనికి మూలశ్టోకం ఇట్టా ఉన్నది - “అభిమానో? ధిభూతం తు భనస్తత్రాధిదైనతమ్‌” (12-301-12). అనే పాఠం కూడా 
కొన్ని ప్రతులలో ఉన్నది. తెలుగు ప్రతులన్నింటా అభిమానమనేదే కనపడుతున్నది. భవుడు అన్నదానిని తిక్కన రుద్రుడు అన్నాడు. 
స్టూలార్థం సమానమే అయినా వ్యుత్పత్తి స్వభావంలో తేడా ఉన్నది. దీనికి “బుద్ది యధిదైవతంబని' అనే పాఠాంతరం తెలుగులో 
ఉన్నది. విరించో2 త్రాధిదైవతమ్‌ అనే పాఠాన్ని సంశోధిత ముద్రణ అధస్పూచికలో (పి.వి.యన్‌. శాస్తి ప్రతి 12-298-12) చూపింది. 
తే.  ధరణివల్లభ! చిత్తమధ్యాత్మ మనంగ । బరంగు జేతయితవ్యంబు భావితాత్ము 

లైన మహనీయు లధిభూతమండ్రు బ్రహ్మ । మంచితాధిదైవతమను నాగమములు.” 94 
ప్రతిపదార్థం: ధరణి వల్లభ!= ఓ మహారాజా! (భూపతీ!); చిత్తము= చిత్తము అనేది; అధ్యాత్మము+అన(గన్‌+పర(గున్‌= అధ్యాత్మం 
అనబడుతుంది; భావిత+ఆత్ములైన= ఆలోచనాపరులైన; మహనీయులు= గొప్పవారు; చేతయితవ్యంబున్‌= చేతయితవ్యము 
అనబడేదాన్ని; అధిభూతము+అం(డ్రు= చిత్తానికి అధిభూతం అంటారు; ఆగమములు= వేదాలూ, శాస్త్రాలూ; బ్రహ్మమున్‌= 
(బ్రహ్మము అనబడేదాన్ని; అంచిత= ఒప్పయిన; అధిదైవతము+అనున్‌= చిత్తానికి అధిదైవతం అంటాయి. 


తాత్పర్యం: రాజా! చిత్తం అధ్యాత్మం, చేతయితవ్యం దానికి అధిభూతం, పరబ్రహ్మం దానికి అధిదైవతం అని 
ఆగమాలు చెప్పుతున్నాయి'. 


విశేషం: దీనికి మూలశ్లోకం భండార్కరు వారి ప్రామాణిక (ప్రతిలో ప్రధానపాఠంగా లేదు. అధస్పూచిలో మాత్రమే ఉన్నది. 
చిత్తమధ్యాత్మమిత్యాహుర్యోగినః సూక్ష్మదృష్టయ: | అధిభూతం చైత్యమాహూ రుద్రస్తత్రాధిధైెనతమ్‌ ॥ ఇది (గ్రంథలిపిలో లాహోరు 
ప్రతిగా వారు సూచించారు. దీనివలన చేతయితవ్యమే చైత్యమని తెలుస్తోంది. రుద్రుడు తెలుగులో బ్రహ్మం అయాడు. 
వ. అని చెప్పి 'ప్రకృతి పురుష ప్రకారంబులు వినుట మనో నిర్వికారత్వకారణం బగు" నను పలుకు పలికి 

యిట్లనియె. 95 
ప్రతిపదార్థం: అని చెప్పి= యాజ్ఞవల్క్యుడు ఇట్టా చెప్పి; ప్రకృతి పురుషప్రకారంబులు= (ప్రకృతిపురుషుల పద్దతులు; వినుట= 
వినటం; మనోనిర్వికారత్వ కారణంబు+అగున్‌= మనస్సు తాలూకు నిర్వికారత్వానికి హేతువు అవుతుంది; అను పలుకు= ఈ 
మాట; పలికి= అని; ఇట్లు అనియెన్‌= మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. 
తాత్సర్యం: యాజ్ఞవల్క్యుడు ఇట్టా చెప్పి “ప్రకృతి పురుషుల పద్దతులు వినుటవలన మనస్సు నిర్వికారత్వాన్ని 
పొందుతుంిదంటూ, ఇంకా ఇట్లా చెప్పాడు. 
క. _ “ప్రకృతి దనయిచ్చం గ్రీడా । రకముగ సత్వాదిగుణ వితానము నానా 

వికృతుల( బొందింప నసం । ఖ్యకవిధమై పరంగుచుండునది మనుజేంద్రా! 96 
ప్రతిపదార్థం: మనుజేంద్రా!= ఓ రాజేంద్రా!; ప్రకృతి= ప్రకృతి అనేది; తనయిచ్చన్‌= స్వేచ్చతో; క్రీడార్థకముగన్‌= (క్రీడావిలాసంకోసం 
అన్నట్టు; సత్తాదిగుణవితానమున్‌= సత్త్యమూ, రజస్సూ, తమస్సూ అనే గుణసమూహాన్నీ; నానావికృతులన్‌= వాటివలన పలురకాల 
వికారాలనూ (రూపభేదాలనూ); పొందింపన్‌= కలుగజేస్తే; అసంఖ్యకవిధమై= లెక్క పెట్టలేనన్ని భేదాలు కలదై; పరంగుచుండున్‌+అది= 
ఒప్పుతూ ఉంటుంది. 
తాత్పర్యం: ఈ (ప్రకృతి అనేది స్వేచ్చగా (క్రీడావిలాసంగా సత్తాదిగుణాలనూ, నానా వికృతులనూ పురుషుడికి 
కల్పిస్తూ ఉంటుంది. 
క. దీపమున ననేకములగు । దీపములు పరంపరానుదీప్తాక్ళతులై 

వ్యాపించు చందమున గుణ । రూపంబుల( బరపు( బ్రకృతి రోషవిదూరా! 97 
ప్రతిపదార్థం: రోషవిదూరా!= రోషరహితుడా!; దీపమునన్‌= ఒక దీపంనుండి; అనేకములగు= అనేకమైన; దీపములు= దీపాలు; 
పరంపరా+అనుదీప్త+ఆకృతులై= ఒకదాని నుంచి ఒకటి వరసగా వెలిగిన ఆకారాలు కలవై; వ్యాపించు చందమునన్‌= వ్యాప్తి 
చెందినట్టుగా; ప్రకృతి= ఈ (ప్రకృతి అనేది; గుణరూపంబులన్‌= సత్తాదిగుణాలనూ రూపాలనూ; పరపున్‌= వ్యాప్తి చెందిస్తుంది. 
తాత్పర్యం: రోషరహితుడా! ఒక దీపం నుంచి అనేకదీపాలు వ్యాప్తి చెందినట్టు ఈ (ప్రకృతి అనేది గుణరూపాలను 
వ్యాప్తి పొందిస్తుంది. 
సీ. సత్త్వగుణంబులు సంతోష మానంద । మారోగ్య మక్రోధ మార్దవంబు 

శుద్ది ప్రకాశత సుస్థిరత్వ మహింస । నిర్మల శ్రద్ధ వినీతి లజ్జ 

సత్యంబు శౌచంబు సమత యాచారం బ । కార్సణ్యపైశున్య కామవృత్తి 

విను రజోగుణములు విగ్రహ దర్పాభి । మాన కామక్రోధ మత్సరములు 


ఆ. కరుణలేమి భోగకాంక్ష యహంకార । ముమ్మలిక తమోగుణమ్ము లప్ర 
కాశమోహ బహుతరాశన వాదప్ర । మాద మౌర్ట్యమరణ భేదనములు. 98 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 917 


ప్రతిపదార్థం: సంతోషంబు= సంతోషంగా ఉండటం; ఆనందము= ఆనందంగా ఉండటం; ఆరోగ్యము= రోగరహితంగా 
ఉండటం; అ(క్రోధము= (క్రోధంలేకపోవటం; ఆర్జవంబు= బుజుత్వం (తిన్నని నడవడి); శుద్ది= పరిశుభ్రత; ప్రకాశత= తేజస్విత; 
సుస్థిరత్వము= నిశ్చలత్వం; అహింస= హింస విడనాడటం; నిర్మలశ్రద్ద= నిర్మలమైన (శ్రద్ద (దీక్ష); వినీతి= వినయం; లజ్జ= సిగ్గు; 
సత్యంబు= నిజం చెప్పటం; శౌచంబు= శుచిగా ఉండటం; సమత= సర్వప్రాణి సమానత్వం; ఆచారంబు= ఆచారపరత్వం; 
అకార్పణ్య పైశున్యకామవృత్తి= లోభించటం (దుష్టత), చాడీలు చెప్పటం, కాముకత్వం అనేవి లేకుండా (ప్రవర్తించటం ఇవి; 
సత్వగుణంబులు= సత్త్వగుణాలు; విను; విగ్రహ= కలహించటం; దర్ప= అహంకారం; అభిమాన= గర్వం; కామ= అతివాంఛ; 
(క్రోధ= కోపం; మత్సరములు= ఈర్ష్య అనేవీ; కరుణ లేమి= దయ లేకపోవటం; భోగకాంక్ష= భోగాలు అనుభవించాలి అనే 
కోరిక; అహంకారము= అహంభావం; ఉమ్మలిక= దుఃఖం - ఇవన్నీ; రజోగుణములు= రజోగుణాలు; అప్రకాశ= తేజోరహితత్వం; 
మోహ= వ్యామోహం; బహుతర+అశన= తిండిపోతుగా ఉండటం; వాద= వాదోపవాదాల్లో (ప్రీతి; ప్రమాద= పొరపాటు పడటం; 
మౌర్గ్య= మూర్ధత్వం; మరణ= మరణం; భేదనములు= ఒకరిమీద ఒకరికి చాడీలు చెప్పటం - ఇవన్నీ; తమోగుణమ్ములు= 
తమోగుణాలు. 


తాత్పర్యం: సంతోషాదులు సత్త్యగుణాలనీ, అహంకార కామ (క్రోధాదులు రజోగుణా లనీ, తిండిపోతుదనం 
చాడీకోరుతనం మొరకుదనం ఇత్యాదులు తమోగుణాలనీ తెలిసికొమ్ము. 


క  ప్రకృతికిని గుణములుం గొని | యకలంకుండైన యంతరాత్తుని వేవే 


ల్వికృతుల( బొందించుట పా । యక కలుగుం దత్సభావ మది యరయంగన్‌. 99 


ప్రతిపదార్థం: గుణములన్‌+కొని= సత్త్యరజస్తమోగుణాలను స్వీకరించి; అకలంకుండు+ఐన= స్వతస్సిద్దంగా కళంకరహితుడైన; 
అంతరాత్మునిన్‌= అంతరాత్ముడిని; వేవేల్‌= వేలకువేలుగా; వికృతులన్‌+పొందించుట= రూప వికారాలను పొందేట్టు చెయ్యటం; 
ప్రకృతికిన్‌= ఈ (ప్రకృతి అనేదానికి; పాయక= వదలక; కలుగున్‌= ఉంటుంది; అరయంగన్‌= ఆలోచించి చూస్తే; అది= అట్టా 
పొందించటమనేది; తద్‌= ఆ ్రకృతియొక్క; స్వభావము= స్వభావం. 

తాత్పర్యం: సత్తాది గుణాలతో - కళంకరహితుడైన పురుషుడికి అనేకరూపాలు కల్పించటం (ప్రకృతికి స్వభావం. 
అది దానిని వదలదు. 


క. పురుషుండు చైతన్యాత్ము(డు | నరనాయక! ప్రకృతి చేతనారహిత జగ 

దురం బురుషుని వెలుంగున. దా । ధరియించుం బురుషు( దిగుచు€ దనమెయి. దిరుగన్‌. 100 
ప్రతిపదార్థం: నరనాయక!= జనకమహారాజా!; పురుషుండు= జీవాత్ముడు; చైతన్యాత్ముండు= చైతన్యస్వరూపుడు; ప్రకృతి= ఈ 
ప్రకృతిమా(త్రం; చేతనారహిత= చైతన్యరహితం; పురుషుని= అంతరాత్మునికి చెందిన; వెలు(గునన్‌= (ప్రకాశంలో; తాను= ఈ 
ప్రకృతి; జగత్‌+ధురన్‌= జగద్భారాన్ని; ధరియించున్‌= వహిస్తుంది; పురుషున్‌= పురుషుడిని; తనమెయిన్‌= తనతో; తిరుగన్‌= 
తిరిగేట్టు; తిగుచున్‌= లాగుతుంది. 
తాత్పర్యం: రాజా! పురుషుడు చైతన్య సహితుడు. (ప్రకృతికి చైతన్యం లేదు. అయినా పురుషుడి (ప్రకాశంలోనే 
తాను జగద్భారాన్ని వహిస్తుంది. పురుషుడిని కూడా తనవెంట తిప్పుకొంటుంది. 
ఉ.  సత్త్వరజస్తమోగుణ వశస్థితి. గేవలపుణ్యమిశ్రకా 

రిత్వ్వ విరుద్ధకర్మములఈ బ్రేరితమై కను నూర్ధ్వలోకసే 

వితము మానుషత్త పదవీకలనంబును రౌరవంబు నా 

తత్వము తన్నెటుంగమి ప్రధానము చేతల నావహిల్లినన్‌. 101 


ప్రతిపదార్థం: ఆ తత్తము= పురుషుడు అనబడే ఆ తత్త్యం; తన్నున్‌+ఎజుంగమి= తనను తాను తెలుసుకోకపోవటంచేత; 
ప్రధానము చేంతలన్‌= ప్రధానము అనబడే ప్రకృతియొక్క చేష్టలలోకి; ఆవహిల్లినన్‌= లొంగిపోయినట్టయితే; సత్త రజ స్తమోగుణ 
వశస్థితిన్‌= సత్యమూ, రజస్సూ, తమస్సూ అనే మూడు గుణాలకూ వివశమైపోయిన పరిస్థితిలో; కేవలపుణ్య= పూర్తిగా పుణ్యకర్మలను 
చెయ్యటం; మి శ్రకారిత్వ= పుణ్యకార్యాలను కొన్నింటినీ, పాపకార్యాలను కొన్నింటినీ చెయ్యటం; విరుద్దకర్మములన్‌= పుణ్యవిరుద్దమైన 
పాపకర్మలు చెయ్యటం - వాటితో; ప్రేరితమై= (పేరేపింపబడినదై; (క్రమంగా - ఊర్యలోకసే విత్త ము= పుణ్యలోకాలను సేవించటం; 
మానుషత్వ పదవీ+కలనంబును= మనుష్యజన్మను అధిష్టించటం; రౌరవంబున్‌= రౌరవము అనబడే నరకాన్నీ; కనున్‌= 
పొందుతుంది. 


తాత్సర్యం: జీవాత్మ అనబడే ఈ తత్త్యం తనను తాను తెలిసికొనలేక, ప్రధానము అనబడే ప్రకృతితత్త్యపు చేతలలో 
ఇరుక్కుపోయి సత్త్యగుణంతో కేవల పుణ్యకర్మలను ఆచరించి ఊర్లలోకాలను పొందుతుంది. రజోగుణంతో 
మిశ్రకర్మలను ఆచరించి మానుషత్వం పొందుతుంది. తమోగుణంతో కేవల పాపకర్మలు ఆచరించి రౌరవాది 
నరకాల పాలవుతుంది. 


క తను నెటింగిన నవ్యక్తము | చనవున( బో డాత్ముం డజర శాశ్వత విగతాం 
జన విమలాచ్యుత పదముం । గని యక్షరుండగు నిజప్రకాశస్టిరతన్‌.' 102 


ప్రతిపదార్థం: ఆత్ముండు= ఈ జీవాత్ముండు; తనున్‌= తనను తాను; ఎజింగినన్‌= తెలుసుకొన్నట్టయితే; అవ్యక్తము చనవునన్‌= 
అవ్యక్తము అనబడే ప్రకృతియొక్క చనవుతో; పోండు= దానివెంట పడి వెళ్ళడు; అజర= ముసలితనం లేనిదీ; శాశ్వత= శాశ్వతమైనదీ; 
విగత+అంజన= నిరంజనమైనదీ (పాపరహితం, శివప్రదం); విమల= నిర్మలమైనదీ; అచ్యుత= చ్యుతిలేనిదీ అయిన; పదమున్‌= 
స్థానాన్ని; కని= పొంది; నిజ తనయొక్క; ప్రకాశ= తేజస్సు తాలూకు; స్థిరతన్‌= నిశ్చలత్వంతో; అక్షరుండు+అగున్‌= (జీవాత్ముడు) 
అక్షరాత్ముడే అయిపోతాడు. 


తాత్సర్యం: జీవాత్ముడు 'ప్రబుద్దు జైనట్లయితే అవ్యక్త మనబడే ప్రకృతివెంట తగిలిపోడు. శాశ్వతం, నిరంజనం, 
ఉఆ ఆజ (౮ 

నిర్మలం, జరావిరహితం అయిన అచ్యుతపదాన్ని పొంది అక్షరుడై పోతాడు. పంచవిం శతితత్త్యవిశిష్టుడైన పురుషుడు 

తనను తాను తెలిసికొని ప్రబుద్దుడైతే అక్షరుడైపోతాడు.' 


వ. అనిన విని జనకపతి యమ్మునిపతితో 'ననాదినిధనంబులు నమూర్తంబులు నచలంబులు నగ్రాహ్యంబులు 
నగు పురుషప్రకృతితత్వంబులయం దొక్కటి సచేతనంబైయుండ. దక్కినయది చేతనారహితం బగుటకుం 
గతం బేమి యెతింగింపవే యనుటయు నతం డతని కిట్లనియె. 103 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలించి; జనకపతి= జనకమహారాజు; ఆ+మునిపతితోన్‌= ఆ యాజ్ఞవల్క్య 
మునీశ్వరుడితో; అనాదినిధనంబులును= ఆదీ అంతమూ లేనివీ; అమూర్తంబులును= ఆకారరహితాలూ; అచలంబులున్‌= 
నిశ్ళలాలూ; అగ్రాహ్యంబులును= గ్రహింపరానివీ; అగు= అయినటువంటి; పురుష- (ప్రకృతి తత్తంబులయందున్‌= ఈ పురుషతత్త్య 
- ప్రకృతితత్యాలలో; ఒక్కటి= ఒకటి (పురుషతత్త్యం); సచేతనంబై+ఉండన్‌= సచేతనంగా ఉంటే; తక్కినయది= రెండవది 
(ప్రకృతితత్త్యం); చేతనారహితంబు+అగుటకున్‌= చైతన్యరహితమై పోవటానికి; కతంబు= కారణం; ఏమి= ఏమిటో; ఎటింగింపవే= 
తెలియజెప్పవా; అనుటయున్‌= అని వేడుకోగా; అతండు= ఆ యాజ్ఞవల్క్యుడు; అతనికిన్‌= ఆ జనకమహారాజుకు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా చెప్పాడు. 


శాంతిపర్వను య షష్టాశ్వాసము 910 


తాత్పర్యం: అని చెప్పగా విని జనకమహారాజు ఆ యాజ్ఞవల్క్య మునీశ్వరుడితో 'ఆదీ, అంతమూ లేనివీ, 
ఆకారరహితాలూ, నిశ్చలాలూ, (గ్రహింపరానివీ అయిన పురుష, ప్రకృతి తత్త్వాలలో ఒకటి సచేతనంగా ఉండగా 
రెండవది - ప్రకృతితత్తం చైతన్యరహితమై పోవటానికి కారణం ఏమిటో తెలియజెప్పు' మని అడుగగా ఆ 
జనకమహారాజుతో యాజ్ఞవల్క్యుడు ఇట్లా అన్నాడు. 
క సగుణం బగుణం బగునే? । యగుణము సగుణమగు నెట్టు? లవ్యక్తము ని 

త్యగుణసమవేతమై జడ । త గలిగియుండంగ( బురుషధర్మము గలదే? 104 


ప్రతిపదార్థం: సగుణంబు= సత్తాదిగుణసహితమైనది; అగుణంబు+అగునే?= గుణరహితం అవుతుందా?; అగుణము= 
గుణరహితమైనది; సగుణము= గుణసహితం; అగునెట్టులు?= ఎలా అవుతుంది?; అవ్యక్తము= అవ్యక్తము అనబడే (ప్రకృతి; 
నిత్య= ఎల్లవేళలా; గుణసమవేతమై= సత్తాదిగుణాలతో కూడినదై; జడతన్‌= చైతన్యరహితత్వాన్ని; కలిగి+ఉండన్‌= ధరించి 
ఉండగా; పురుషధర్మము= పురుషతత్తానికి స్వభావమైన చైతన్యం; కలదే?= దానికి ఉంటుందా? 
తాత్పర్యం: సగుణం, అగుణం కాదు. అట్లాగే అగుణమూ సగుణం కాదు. సత్తాదిగుణాలు కలిగి జడస్టితిలో 
ఉండే అవ్యక్తానికి (ప్రకృతికి) పురుషధర్మమైన (జీవాత్మ) చైతన్యం ఉండదు. 
క. పురుషుని కల రూపెటి(గెడు । పరిబోధము లేకయుండు. బ్రకృతికి. బ్రకృతిం 

బురుషు( డెటుంగును దనకుం । బరంబు లేదనియు. గను శుభస్టిర దృష్టిన్‌. 105 
ప్రతిపదార్థం: ప్రకృతికిన్‌= ప్రకృతికి (అవ్యక్తానికి); పురుషుని= పురుషుడియొక్క; కలరూపు= యథార్థరూపాన్ని; ఎజిలౌడు= 
తెలిసికొనగలిగిన; పరిబోధము= జ్ఞానం; లేకయుండున్‌= ఉండదు; పురుషుండు= జీవాత్ముడు; ప్రకృతిన్‌= అవ్యక్తాన్ని; 
ఎజుంగును= తెలుసుకోగలడు; తనకున్‌= తనకంటే; పరంబు= పరమైనది; లేదు+అనియున్‌= లేదు అనికూడా; శుభస్థిరదృష్టిన్‌= 
శుభప్రదమైన నిశ్చలదృష్టితో; కనున్‌= దర్శింపగలడు. 
తాత్పర్యం: రాజా! పురుషుడి యథార్థరూపాన్ని [గ్రహంచగలిగిన జ్ఞానం (ప్రకృతికి లేదు. కానీ, (ప్రకృతిని 
తెలిసికొనగలిగిన జ్ఞానం - చైతన్యం పురుషుడికి ఉన్నాయి. అంతేకాదు - ఈ పురుషుడు నిశ్చలదృష్టితో చూచి 
తనకన్నా పరతత్త్యం లేదని కూడా (గ్రహించగలడు. 
క. కావున. బ్రకృతి యచేతన । భూవల్లభ! చేతనుండు పురుషుండు సమ్య 

గ్భావన యలవడిన మునీం । ద్రావళి యిమ్మెయి సునిశ్చయంబుగ6 బలుకున్‌. 106 


ప్రతిపదార్థం: భూవల్లభ!= జనకభూపతీ!; కావునన్‌= అందుచేత; (ప్రకృతి= ్రకృతితత్త్యమనేది; అచేతన= చైతన్యరహితం; 
పురుషుండు= జీవాత్ముడు; చేతనుండు= చైత్యసహితుడు; సమ్యక్‌+భావన= సరిగ్గా భావించటమనేది; అలవడిన= అభ్యాసపరచుకొన్న; 
మునీంద్రావళి= మునీశ్వరుల సమూహం; ఈశ+మెయిన్‌= ఈ (ప్రకారంగా; సునిశ్చయంబుగన్‌= కచ్చితమైన నిశ్చయంగా; 
పలుకున్‌= చెప్పుతోంది. 

తాత్పర్యం: పైని చెప్పిన కారణంవలన (ప్రకృతి అచేతన అనీ, పురుషుడు సచేతనుడనీ తెలుస్తున్నది. 
ఆలోచనాపరులైన మునీశ్య్వరులందరూ ఇదే నిశ్చయంగా తెలియజెప్పారు. 


వ. అని వెండియు. 107 


త శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అనిచెప్పి మరల ఇట్లా కొనసాగిస్తున్నాడు. 


ఆ. తాను బ్రకృతి. బ్రకృతి తనయందు నిల్లు ని । ల్లినను దాన వికృతి. జెందకుండు. 


బురుషు€ డుదకమత్య్యముల యుదుంబరమశ । కముల సంగమంబు కరణి గలుగ. 108 


ప్రతిపదార్థం: తాను= పురుషుడు తాను; ప్రకృతిన్‌= ప్రకృతియందూ; ప్రకృతి= అవ్యక్తం; తనయందున్‌= తనయందూ; నిల్చున్‌= 
నిలుస్తారు; నిల్చినను= అట్టా నిల్చినప్పటికీ; ఉదకమత్స్యముల= నీరూ, చేపలయొక్క; ఉదుంబర మశకముల= మేడి దోమల 
యొక్క; సంగమంబు-కరణి= కలయికతో పోలిక; కలుగన్‌= లభించేట్టు; పురుషుండు= జీవాతు శైడు; వికృతిన్‌+చెందక+ఉండున్‌= 
ఏ వికారాన్నీ పొందకుండా ఉంటాడు. 
తాత్సర్యం: పురుషుడు ప్రకృతిలో ఉంటాడు. ప్రకృతిని తనలో నిలుపుకొంటాడు. కానీ, ఈ కలయికవలన 
తానుమా(త్రం ఏ వికృతినీ పొందడు. చేప నీళ్ళల్లో ఉన్నట్టూ, ఒకరకం దోమలు మేడిపండులోకి దూరి ఉన్నట్టూ 
ఈ కలయిక ఉంటుంది. ఇదీ ప్రకృతితో పురుషుడి సాంగత్యం. లీనత్వంలో అలీనత్వం. 
విశేషం: 'మేడిపండు చూడ మేలిమై యుండును, పొట్ట విచ్చిచూడ పురుగులుండు” అన్నాడు వేమన్న. ఈ పురుగులు దోమల్లాగానే 
ఉంటాయి. ఎగిరే పురుగులు. వ్యాసుడూ మశకా లనే అన్నాడు. “అన్యం చ మశకం విద్యాత్‌, అన్యచ్చోదుంబరం తథా ।న 
చోదుంబర సంయోగైర్మశకస్తత లిప్యతే॥” (12-303-14) 
ఆ. జలము గదిసియుండ జలముచే నార్ధంబు । గాక యుండునట్టి కమలదళము 

భంగి నంతరాత్మ ప్రకృతి. బొందియును ద । ద్వికృతి. బొందకుండు వీతదోష! 109 
ప్రతిపదార్థం: వీతదోష!= దోషరహితుడా! ఓ జనకమహారాజా!; జలమున్‌= నీటిని; కదిసి+ఉండి= కలిసి ఉండీ కూడా; జలముచేన్‌= 
ఆ నీటితో; ఆ(ర్రంబుకాక+ఉండునట్టి= తడి కాకుండా ఉండేటటువంటి; కమలదళము -భంగిన్‌= తామరపువ్వు రేకువలె; 
అంతరాత్మ= జీవాత్ముడు; (ప్రకృతిన్‌= (ప్రకృతిని; పొందియును= కలిసీకూడా; తద్‌+వికృతిన్‌= దానివలన కలిగే వికారాన్ని; 
పొందక+ఉండున్‌= పొందకుండా ఉండగలుగుతాడు. 
తాత్పర్యం: తామరపువ్వు గానీ తామర ఆకు గానీ నీళ్ళను తాకుతూ నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ, దాని ఆకులకు 
గానీ రేకులకు గానీ తడి అంటదు. అట్లాగే జీవాత్ముడు (ప్రకృతిలో ఉన్నా దాని వికారాలు మాత్రం ఇతడికి అంటవు. 


వ. ఇది సాంఖ్యానుభావంబు, యోగంబు తెజం గెటింగించెద. 110 


ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకూ చెప్పినది; సాంఖ్య+అనుభావంబు= సాంఖ్యస్వరూపం; యోగంబు తెజంగున్‌= ఇంక యోగం 
పద్దతిని; ఎజింగించెదన్‌= తెలియజేస్తాను. 


తాత్సర్యం: ఇంతవరకూ సాంఖ్యయోగం గురించి చెప్పాను. ఇక యోగపద్దతిని తెలియజేస్తాను. 


క. విను సాంఖ్యసమజ్ఞానం । బును యోగసమానబలము భూవర! లే వెం 
దును, నవి రెండును వేటుగ(। గను బాలిశు. డొక్క తెరువకా నేం గందున్‌. 111 


ప్రతిపదార్థం: భూవర!= జనకమహారాజా!; విను; సాంఖ్య= సాంఖ్యంతో; సమ= సమానమైన; జ్ఞానంబును= జ్ఞానమూ; యోగ= 
యోగంతో; సమాన= సాటివచ్చే; బలమును= బలమూ; ఎందునున్‌ లేవు= ఇంక ఎక్కడా లేవు; అవి రెండును= ఆ సాంఖ్యయోగాలు 
రెండింటినీ; బాలిశుండు= మూర్భుడు; వేయుగన్‌+కను= వేరు వేరుగా చూస్తాడు; నేన్‌= నేను; ఒక్కతెరువు+అకాన్‌= ఒకే మార్గంగా; 
కందున్‌= దర్శిస్తాను, భావిస్తాను. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 921 


తాత్పర్యం: జనకమహారాజా! సాంఖ్యంతో సాటివచ్చే జ్ఞానంకానీ, యోగంతో సాటివచ్చే బలంకానీ ఇంక ఎక్కడా- 
ఏ వేదశాస్త్రాలలోనూ కనిపించవు. మూర్భుడు ఈ రెండింటినీ వేరువేరు శాస్తాలుగా భావిస్తాడేమో కానీ నేను 
మాత్రం ఒక్కటిగానే చూస్తాను. 


క. జననాథ! మనోధారణ । యును బ్రాణాయామ విధియు నుపయోగ్యములై 

చను నిర్గుణమును సగుణం । బును ననంగా రెండు తంత్రములు యోగమునన్‌. 112 
ప్రతిపదార్థం: జననాథ!= ఓ జనకమహారాజా!; యోగమునన్‌= ఈ యోగంలో; మనోధారణయును= మనస్సును ఏకా(గ్రం 
చేయటం; ప్రాణ+ఆయామ+విధియున్‌= ప్రాణాయామం చెయ్యటం - అనేవి; ఉపయోగ్యములై= ఉపయోగింపదగినవిగా; చనున్‌= 
ఉంటాయి; నిర్గుణమును= ఒకటి నిర్గుణం; సగుణంబునున్‌= మరొకటి (ప్రాణాయామం) సగుణం; అనణగాన్‌= అని; రెండు 
తంత్రములు= ఇవి రెండు తంత్రాలు - రెండు ఉపాయాలు. 
తాత్సర్యం: మనస్సును ఏకా(గ్రం చేయటం, ప్రాణాయామం అనేవి యోగంలో రెండు ప్రధాన తంత్రాలు. వీటిలో 
మొదటిదానిని నిర్గుణం అంటారు. రెండోదానిని సగుణం అంటారు. మనస్సును ఏకాగ్రం చేయటమే ధ్యానం. 
అదే మనోధారణ. 


క ప్రాణాయామము గ్రమమున( । బ్రాగోత్సీడనము గాని భంగి నడుపుచున్‌ 

ఘోణాగ్రస్థితి విషయ । శ్రేణి దొటి(గి యుండి యోగసిద్దత( బడయున్‌. 113 
ప్రతిపదార్థం: ఘోణ+అగ్రస్టితిన్‌= నాసిక అ(గ్రభాగం నుంచి; ప్రాణాయామమున్‌= (ప్రాణాయామాన్ని; (క్రమమునన్‌= ఒక 
క్రమంతో; ప్రాణ+ఉత్సీడనము= ప్రాణాపాయం; కాని భంగిన్‌= జరగని పద్దతిలో; నడుపుచున్‌= సాగిస్తూ; విషయశ్రేణిన్‌= 
ఇంద్రియసుఖాలను; తొజంగియుండి= విడిచిపెట్టేసి; యోగసిద్దతన్‌= యోగసిద్దిని; పడయున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: రాజా! శ్వాసకు ఇబ్బంది కలగకుండా నాసికా(గ్రభాగంనుండి క్రమం తప్పకుండా ప్రాణాయామం 
నడిపిస్తూ, ఇం(ద్రియసుఖాలపట్ట ఆసక్తిని వదలించుకొని అభ్యాసకుడు యోగసిద్దుడు అవుతాడు. 
వ. ఎట్లంటేని. 114 
తాత్సర్యం: అది ఎట్లా అంటే (ఇదిగో వినుము). 


తే. కరము నియతుండై కొంతేసి కాలముల శ । రీర ధర్మవిరోధిగా రేయు( బగలుC 
బ్రాణ సంయమనము నడపంగవలయు । దాన చిత్తంబు దనువు శుద్దత వహించు. 115 


ప్రతిపదార్థం: కరమున్‌= మిక్కిలి; నియతుండై= నియమవంతుడై; కొంత+ఏసి+కాలములన్‌= కొంచెం కొంచెం సేపుగా; 
శరీరధర్మ+అవిరోధిగాన్‌= శరీరస్వభావానికి విరోధం కలగకుండా; రేయున్‌= రాత్రి; పగలున్‌= పగలూ; ప్రాణసంయమనము= 
ప్రాణాయామం; నడపంగన్‌+వలయున్‌= నడపించాలి; దానన్‌= దానితో; చిత్తంబున్‌= అంతరంగమూ; తనువు= బహిరంగమూ 
(శరీరం); శుద్దతన్‌ వహించున్‌= శుద్ది పొందుతాయి. 


తాత్సర్యం: ప్రాణాయామం అభ్యసించే వ్యక్తి చాలా నియమనిష్టలతో ఉండాలి. క్రమక్రమంగా కొంచెం కొంచెం 
సేపు దాన్ని అభ్యసించాలి. శరీరధర్మానికి ఇబ్బంది కలగని పద్దతిలో దాన్ని ఆచరించాలి. రేయి కొంతసేపూ, పగలు 
కొంతసేపూ నడిపించాలి. అట్లా చేస్తే అంతళ్ళుద్దీ బహిళ్ళుద్దీ లభిస్తాయి. 


వ. అది సిద్దత్వసంపదకు మూలం బిది సగుణతంత్రంబు తెటి(గు, నిర్గుణ తంత్రప్రకారం బెటింగించెద.1 16 


ప్రతిపదార్థం: అది= ప్రాణాయామమూ, దానివల్ల లభించే అంతర్చహిళ్ళుద్దులూ; సిద్దత్వసంపదకున్‌= యోగసిద్ధిని పొందటమనే 
మహాభాగ్యానికి; మూలంబు= మూలం; ఇది= ఇంతవరకూ చెప్పింది; సగుణతం(త్రంబు తెజంగు= సగుణోపాయం తాలూకు 
పద్దతి; నిర్గుణతం(త్ర ప్రకారంబు= మనోధారణ లేదా ధ్యానం అనే నిర్గుణోపాయం తాలూకు తెరగు; ఎజింగించెదన్‌= ఇక 
తెలియజేస్తాను. 


తాత్పర్యం: ప్రాణాయామమూ దానివలన లభించే అంతర్చహిశ్ళుద్దులూ, యోగసిద్దికి మూలం. ఇంతవరకూ 
చెప్పింది సగుణోపాయ పద్దతి. ధ్యానం అనే నిర్గుణోపాయాన్ని ఇక తెలియబరుస్తాను. 


తే. ఇంద్రియంబులు మనమునం దివురంజేసి | మనసు. దిగిచి యహంకారమున నడంచి 
బుద్దిలోన నహంకృతి( బుచ్చి బుద్ది । ప్రకృతి. గలంపం దద్భ్యానతత్సరత గలుగు. 117 


ప్రతిపదార్థం: ఇంద్రియంబులు= ఇంద్రియాలను; మనమునందున్‌= మనస్సులో; ఇవురన్‌+చేసి= ఇంకిపోయేట్టు చేసి; మనసున్‌= 

మనస్సును; తిగిచి= వెనక్కులాగి; అహంకారమునన్‌= అహంకారంలో; అడంచి= అణిచివేసి; అహంకృతిన్‌= ఈ అహంకారాన్ని; 

బుద్దిలోనన్‌= బుద్దిలో; పుచ్చి= అంతరింప జేసి; బుద్ది= ఆ బుద్ది(ని); ప్రకృతిన్‌= (ప్రకృతిలో; కల(పన్‌= కలిపినట్టయితే; తద్‌= 
ఠా ఠా ఠా ఠా [op] 

ఆ; ధ్యానతత్సరత= ధ్యానతత్సరత్వం; కలుగున్‌= లభిస్తుంది. 


తాత్పర్యం: ఇం(ద్రియాలను మనస్సులో, మనస్సును అహంకృతిలో, అహంకృతిని బుద్దిలో, బుద్దిని ప్రకృతిలో 
సంలీనం చేసినట్టయితే అదే ధ్యానం. అదే మనోధారణ. 


క ధ్యానైక తత్పరాత్ము(డు | గానంబడయు నజరు నిర్వికల్పు విమలు ని 
త్యానందసత్యశుద్ద । జ్ఞానమయుం బరము నచలు శాశ్వతుని శివున్‌. 118 


ప్రతిపదార్థం: ధ్యాన+ఏక+తత్పర+ఆత్ముండు= ధ్యానంపట్ట అద్వితీయమైన తత్సరత కలిగిన వ్యక్తి; అజరున్‌= జరలేనివాడూ; 
నిర్వికల్పున్‌= వికల్పాలు లేనివాడూ; విమలున్‌= మలినరహితుడూ; నిత్య+ఆనంద+సత్య+శుద్ద+జ్ఞానమయున్‌= నిత్యానందమయుడూ, 
సత్యమయుడూ, శుద్దమయుడూ; జ్ఞానమయున్‌= జ్ఞానమయుడూ; పరమున్‌= పరతత్త్యం అనబడేవాడూ; అచలున్‌= నిశ్చలుడూ; 
శాశ్యతునిన్‌= శాశ్వతమైనవాడూ అయిన; శివున్‌= శివుడిని; కానన్‌+పడయున్‌= చూడగలడు. 


తాత్సర్యం: ధ్యాననిష్ట కలిగిన వ్యక్తి - జరావికల్పరహితుడూ, నిర్మలుడూ, నిత్యానందమయుడూ, సత్య-శుద్ద 
జ్ఞానమయుడూ, పరముడూ, అచలుడూ, శాశ్య్వతుడూ అయిన శివుడిని దర్శించగలుగుతాడు. 


చ. ఉదిత సమగ్రబోధుండగు యోగికి నిశ్చలదీపరూపసం 
పద సుఖసుప్తు భంగి ఘనపంక్తులు లేని వియత్తలంబు నొ 
ప్పిద మొదవుం దరంగముల పెల్లున. దా జలితంబుగాని వా 
ర్ధి దశ నతం డకంపుం డగు ధీపరివృత్తులు గల్గెనేనియున్‌. 119 


ప్రతిపదార్థం: ఉదిత= ఆవిర్భవించిన; సమ(గ్ర= పరిపూర్ణమైన; బోధుండు+అగు= జ్ఞానం కలవాడైన; యోగికిన్‌= ధ్యానతత్సరుడికి; 
నిశ్చల= చలనంలేని; దీప= దీపంయొక్క; రూపసంపద= రూపసంపత్తీ; సుఖసుప్తు= ఆదమరిచి నిద్రపోయినవాడియొక్క; భంగి= 
పోలిక; ఘనపంక్తులు= మేఘాల గుంపులు; లేని= లేనటువంటి; వియత్‌+తలంబు(యొక్క) ఒప్పిదము= ఆకాశపు చందమూ; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 923 
ఒదవున్‌= లభిస్తాయి; తరంగముల= కెరటాల; పెల్లునన్‌= అతిశయంతో; తాన్‌= తాను; చలితంబు= చలించినది; కాని= 
కానటువంటి; వార్డి+దశన్‌= సము(ద్రంవలె; అతండు= ఆ యోగి; ధీ+పరివృత్తులు= బుద్ది చాంచల్యాలు; కల్లెనేనియున్‌= ఎన్ని 
కల్షినప్పటికీ; అకంపుండు+అగున్‌= కంపించడు - చలించడు. 
తాత్సర్యం: పరిపూర్ణ జ్ఞాని అయిన యోగి నిశ్చలదీపంవలె ఉంటాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నట్టు 
ఉంటాడు. నిర్మేఘమూ నిర్మలమూ అయిన ఆకాశంవలె ఉంటాడు. బుద్ధిలో మార్పులూ చాంచల్యాలూ ఎన్ని 
వచ్చినా- తరంగాల తాకిడికి చలించని సముద్రంవలె అతడూ నిశ్చలంగా ఉంటాడు. 


నిశేషం: అలం: మాలోపమ. 


క. భేరీ శంఖాదిక నా - నారవములు వొడమెనేని నాతండు దానం 
గారింపంబడండు వీతవి । కారస్థితి( బొలిచియుండు గగనముభంగిన్‌. 120 


ప్రతిపదార్థం: భేరీ= యుద్దభేరులూ; శంఖ+ఆదిక= శంఖాలూ మొదలైన; నానా+రవములు= రకరకాల ధ్వనులు; పొడమెనేనిన్‌= 
తనచుట్టూ చెలరేగినా; ఆతండు= ఆ యోగి; దానన్‌= ఆ రణగుణధ్వనితో; కారింప(డండు= హింసింపబడడు; గగనముభంగిన్‌= 
ఆకాశంలాగా; వీతవికార స్థితిన్‌= వికారాలు ఏమీ లేని స్థితితో; పొలిచి+ఉండున్‌= విరాజిల్లుతూంటాడు. 


తాత్సర్యం: భేరీభాంకారాలూ శంఖరుంకారాలూ తన చుట్టూ ఎన్ని చెలరేగినా యోగి చలించడు. ధ్యానం 
భంగపడదు. నిర్వికారంగా నిశ్చలంగా ఆకాశంవలె ఉంటాడు. 


క _ తేనియకుండ. గొనుచు సో । పానము లేమజుట లేక ప్రాంకిన క్రియ నా 
త్మానందరసంబొక కణ । మైన జిలుకనీక తుదికి నాతం దెక్కున్‌. 121 


ప్రతిపదార్థం: తేనియకుండన్‌= తేనెతో నిండిన కుండను; కొనుచున్‌= మోస్తూ; సోపానములు= మెట్టు; ఏమణుటలేక= 
ఏమరుపాటు లేకుండా; (ప్రాశకిన క్రియన్‌= అధిరోహించిన విధంగా('క్రియన్‌ అనేది 'పోలెన్‌, వలెన్‌ మొదలైన వాటివలె 
ఉపమావాచకం); ఆత్మానందరసంబు= ఆత్మానందమనే మధురద్రవం; ఒక కణమైనన్‌= ఒక్క బిందువు కూడా; చిలుకనీక= 
తొణికి పడనీయకుండా; ఆతండు= ఆ యోగి; తుదికిన్‌= కొసదాకా; ఎక్కున్‌= అధిరోహిస్తాడు. 


తాత్సర్యం: తేనెకుండ నెత్తిమీద పెట్టుకొని ఏమరుపాటు అనేది లేకుండా మెట్టులు ఎక్కినట్టుగా యోగి తన 
ఆత్మానందరసం ఒక్క బొట్టు కూడా చిందిపోకుండా అధిరోహించి గమ్యం చేరుకొంటాడు. 


విశేషం: అలం: ఉపమ. దీనికి వ్యాసుడి శోకం ఇట్లా ఉన్నది “తైలపాత్రం యథా పూర్ణం కరాభ్యాం గృహ్య పూరుషః | సంయతాత్మా 
భయాత్తేషాం న సాత్రాద్బిందు ముత్నజేత్‌ । తథైనోత్తరనూణస్య చైకాగ్ర నునసస్తథా ॥” నూనె నిండిన పాత్రను చేతులతో పట్టుకొని 
ఒక వీరుడు మెట్టు ఎక్కుతూ ఉంటాడు. అటూ ఇటూ కత్తులవారు రుళిపిస్తూ ఉంటారు. ఏకాగ్రతను కోల్ళోకుండా నూనె 
బొట్టు తొణికి పడకుండా ఆ వీరుడు అన్ని మెట్టు ఎక్కి పైకి చేరుకొనాలి. చేరుకొంటాడు. అట్లాగే ఆకర్షణలూ ఆటంకాలూ 
ఎన్ని వచ్చినా యోగి చలించకుండా సాధన కొనసాగించి గమ్యం (ముక్తి) చేరుకొంటాడు. పోలికగా చెప్పిన ఈ అంశం ఒకరకం 
యుద్దవిద్య. వీరుడి భౌతికశక్తినీ, బౌద్ధిక శక్తినీ పరీక్షించే విధాన మిది. కరాటే - కుంగ్‌ఫూ వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇది ఇప్పటికీ 
ఉన్నది. ఇక్కడ తైలపాత్రను తిక్కన తేనియకుండగా మార్చాడు. ఆత్మానందరసంతో పోల్చటం వలన ఈ మార్పు మరింతగా 
అందగించింది. 


క అనఘ! యిది యోగపథ మిం । దనలసు(డై చనంగ6 జాలు నతండు కృతార్జుం 
డనితరసులభ పద ప్రా । ప్తినిరూఢు( డనామయుం డభిష్టుతు. డెందున్‌. 122 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పవిత్రుడా!; ఇది= ఈ చెప్పినది; యోగపథము= యోగమార్గం; ఇందున్‌= ఈ మార్గంలో; అనలసుండై= 
ఏమరుపాటు (అలసత) లేనివాడై; చనంగం జాలునతండు= ప్రయాణించగల్లినవాడు; కృతార్థుండు= కృతకృత్యుడు; ఎందున్‌= 
సర్వ(త్ర; అతండు; అనితరసులభ= ఇతరులకు అందని; పద= మోక్షపదం యొక్క; ప్రాప్తా లబ్దితో; నిరూఢుండు= 
ప్రసిద్దికెక్కినవాడూ; అనామయుండు= రోగరహితుడూ; అభిష్టుతుండు= కొనియాడబడేవాడూను. 


తాత్పర్యం: జనకమహారాజా! ఇంతవరకూ చెప్పినది యోగమార్గం. ఈ మార్గంలో (ప్రయాణించాలంటే చాలా 
ఏకాగ్రత ఉండాలి. జాగరూకుడై ప్రయాణించినవాడు కృతార్జుడవుతాడు. ఇతర మార్గాలలో ప్రయాణించేవారికి 
అంత తేలికగా అందని మోక్షపదం ఇతడికి లభిస్తుంది. అనామయు డవుతాడు. సర్వేసర్వతస్సుతిపాత్రుడు 
అవుతాడు. 


వ. అని యుపదేశించి వెండియు. 123 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; ఉపదేశించి= ఉపదేశం చేసి; వెండియున్‌= మరల - కొనసాగిస్తున్నాడు. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా చెప్పి, మరల (కొనసాగిస్తున్నాడు). 


సీ, నరనాథ! యుతమణప్రదేశంబులు | పాదజంఘాజానుపాయు గుహ్య 
ములు నూరుపార్యనాభులు బాహువక్షోగ । ళాననశ్రోత్ర నాసాంబకములు 
భ్రూఫాలమస్తకంబులు నోలి విష్ణుండు । వసుసాధ్యమిత్రులు వసుధయును బ్ర 
జాపతి మరుదిందు సంక్రందనస్థాణు । లును నరుం డను మహామునియు విశ్వ 


తే. దేవదిగంధవహులును బావకుండు । నశ్విపితృ శతానందులు నందు వెలుంగు 
చుండ్రు హృన్మయ పవనక్రమోత్రనుముల । నొందు నద్దివతంబుల యోగివరుండు. 124 


ప్రతిపదార్థం: నరనాథ!= మిథిలేశ్వరా!; పాద= కాళ్ళు; జంఘా= పిక్కలు; జాను= మోకాళ్ళు; పాయు= గుదం; గుహ్యములును= 
రహస్యాంగాలు అనేవీ; ఊరు= తొడలు; పార్చ్య= డొక్కలు; నాభులు= బొడ్డు అనేవీ; బాహు= చేతులు; వక్షః= ఉరస్సు; గళ= 
గొంతు (కంఠం); ఆనన= ముఖం; (శ్రోత్ర= చెవులు; నాసా= ముక్కు; అంబకములు= కన్నులు అనేవీ; భ్రూ= కనుబొమలు; 
ఫాల= నుదురు; మస్తకంబులున్‌= శిరస్సు - అనేవీ; ఉత్కమణ (ప్రదేశములు= యోగి హృదయగతమైన ప్రాణవాయువు 
శరీరంనుంచి ఉత్కమించే ప్రదేశాలు; ఓలిన్‌= (క్రమంగా; విష్ణుండు= విష్ణుమూర్తి (పాద); వసు= వసువులు (జంఘా); సాధ్య= 
సాధ్యులు; మిత్రులు= సూర్యుడు అనేవారూ; వసుధయును= భూమి (గుహ్య); ప్రజాపతి= ప్రజాపతి అనబడే (బ్రహ్మ; మరుత్‌= 
మరుత్తులు అనే దేవతలు; ఇందు= చంద్రుడు (నాభి); సం(క్రందన= ఇంద్రుడు (బాహు); స్థాణులును= శివుడు (వక్షః); అనేవారూ; 
నరుండు+అను+మహామునియున్‌= నరుడు అనే పేరుగల మహాముని (గళం); విశ్వదేవ= విశ్వేదేవతలు; దిక్‌= దిక్కులు (శ్రోత్ర); 
గంధవహులును= వాయువు (నాసా) అనేవారూ; పావకుండు= అగ్ని (అంబకములు); అళ్వి= అశ్వినీ దేవతలు; పితృ= పితృదేవతలు; 
శతానందులు= శతానందుడు అనబడే మరొక (బ్రహ్మ; అందున్‌= ఆయా అవయవాలలో; వెలుంగుచుం[డ్రు= విరాజిల్లుతూ 
ఉంటారు; యోగివరుండు= యోగీశ్వరుడు; హృద్‌+మయ= హృదయగతమైన; పవన= ప్రాణవాయువుయొక్క; (క్రమ+ 
ఉత్యమములన్‌= వరుసగా జరిగిన ఉత్కమణాలతో; ఆ+దైవతంబులన్‌= ఆయా దేవతలను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: (యోగీశ్వరుడి శరీరంలో ఏయే ప్రదేశాలనుండి ప్రాణవాయువు ఉ(త్రమిస్తే అతడు ఏయే దేవతల 
స్థానాన్ని పొందుతాడో ఈ పద్యంలో వివరించి చెప్పాడు). కాళ్ళనుండి ఉ(త్ర్రమిస్తే వైప్లవస్థానాన్నీ, పిక్కలనుండి 
థి ఎర థి 


శాంతిపర్వను ల షష్టాశ్వాసము 925 


అయితే వసుస్మానాన్ని, మోకాళ్ళనుండి సాధ్యులస్థానాన్ని, గుదప్రదేశంనుండి సూర్యస్థానాన్ని, రహస్యాంగంనుండి 
వసుధాస్థానాన్ని, తొడలనుండి (ప్రజాపతిస్హానాన్ని, పార్య్వాలనుండి మరుత్తుల స్లానాన్ని, నాభినుండి చం(ద్రస్థానాన్ని, 
బాహువులనుండి ఇం॥ద్రస్థానాన్ని, రొమ్మునుండి స్థాణుత్వాన్ని, గళంనుండి నరుడనే మునీశ్వరుడి స్థానాన్ని, 
ముఖంనుండి విశ్వేదేవత్వాన్ని, చెవులనుండి దిక్కుల స్థానాన్ని (దిక్సాలకత్వమేమో దిశః శ్రోత్రేణ చాప్నుయాత్‌ 
అని మూలం), నాసికనుండి వాయుత్యాన్ని, నేత్రాలనుండి పావకత్యాన్ని, కనుబొమలనుండి అశ్వినీదేవత్యాన్ని, 
ఫాలంనుండి పితృదేవతల స్థానాన్ని, మస్తకంనుండయితే శతానందత్యాన్ని పొందుతాడు”. 


విశేషం: పాఠాంతరాలతో సరిజూచుకొంటే ఆంధ్రీకరణం యథామూలంగా సరిపోతోంది. (12-305-1 నుండి 7 శోక్టాలు) 


యాజ్ఞవల్క్యు(డు జనకునితో మరణసూచకంబుల( జెప్పుట (సం. 12-305-7) 


వ. అని చెప్పి మజియు నిట్లను 'నరిష్టంబుల తెజం గెజుంగవలయుం గావున నెలింగించెద నాకర్ణింపుము.' 
125 


ప్రతిపదార్థం: అని= ఈ ప్రకారంగా; చెప్పి= వివరించి; మజీయున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు; 
అరిష్టంబుల తెజంగు= అరిష్టాలు ఎట్లా ఉంటాయో; ఎజుంగన్‌ వలయున్‌= తెలుసుకోవాలి; కావునన్‌= కాబట్టి; ఎణింగించెదన్‌= 
తెలియజేస్తాను; ఆకర్లింపుము= ఆలించు. 


తాత్సర్యం: | ప్రాణో త్రమణవేళ అరిష్టసూచకాలను వివరిస్తాను తెలిసికొమ్ము' అని యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుకు 
చెప్పుతున్నాడు. 
సీ,  *ధ్రువమండలమున నరుంధతి( గనుశక్తి | గంటికి. గలుగంగం గానకున్న 

ముక్కున వలపట జెక్కవాసినయట్లు । దోంచినం బూర్జచంద్రుండు మలిను( 

డై కానవచ్చిన నాయువు సంవత్స । రంబున6 గడచను రాజముఖ్య! 

కాంతి దొల్లిటియట్లుగాక యంతకు నెక్కు। డైనను గడు(జెడ్డ నట్లు ప్రజ్ఞ 


a) wag 
తే. క్రొత్తగా బెద్దయైనను గొంచెమైన । నాటునెలల మరణదశ యగుట గలుగు 
నిందుమండలమున రవి యందు నడుమ. । దెటిపి గాంచిన. దెగు నేడు దివసములకు. 126 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= ఓ రాజోత్తమా!; (ధ్రువమండలమునన్‌= సప్తర్షిమండలంలో; అరుంధతిన్‌= అరుంధతీ నక్షత్రాన్ని; 
కనుశక్తి= చూడగలిగిన శక్తి; కంటికిన్‌= నేత్రాలకు; కలుగంగన్‌= ఉన్నప్పటికీ; కానకున్నన్‌= చూడలేక పోతే; ముక్కునన్‌+వలపటన్‌= 
ముక్కు కుడివైపున; చెక్క+పాసినయట్లు= ముక్కు తెగిపోయినట్టు; తోంచినన్‌= కనిపించినట్టయితే; పూర్ల్ణ్లచం(ద్రుండు= నిండు 
జాబిల్లి; మలిను(డై= మసకబారి; కానవచ్చినన్‌= కనిపించినట్టయితే; ఆయువు= అటువంటివాడి ఆయుర్దాయం; సంవత్సరంబునన్‌= 
ఒక సంవత్సరకాలంలో; కడచను= అంతం అవుతుంది; కాంతి= తేజస్సు; తొల్లిటి+శఅట్టు గాక= మునుపటివలె కాకుండా; 
అంతకున్‌+ఎక్కుడు+ఐననున్‌= అంతకంటే ఎక్కువ అయినా; కడున్‌+చెడ్డన్‌= లేదా పూర్తిగా చెడిపోయినా; అట్టు= అట్లాగే; 
ప్రజ్ఞ= తెలివి అనేది; (క్రొత్తగాన్‌= ఉన్నట్టుండి; పెద్దయైననున్‌= గొప్పగా అతిశయించినా; కొంచెము+ఐనన్‌= బాగా తరిగిపోయినా; 
ఆజునెలలన్‌= ఆరుమాసాల్లో; మరణదశ+అగుట= మరణ దశ ప్రాప్తించటం; కలుగున్‌= జరుగుతుంది; ఇందుమండలమునన్‌= 
చంద్రబింబంలోనూ; రవియందున్‌= సూర్యబింబంలోనూ; నడుమన్‌= మధ్యభాగంలో; తెజపి= వెలితి; కాంచినన్‌= కనిపించినట్లయితే; 
ఏడు దివసములకున్‌= కేవలం వారం రోజుల్లో; తెగున్‌= వాడు మరణిస్తాడు. 


తాత్సర్యం: 'జనకమహారాజా! సప్తర్షిమండలంలో అరుంధతిని చూడగలిగిన శక్తి కంటికి ఉన్నా అరుంధతి 
కనపడకపోతే వాడి ఆయుర్దాయం ఇక సంవత్సరమే అని గ్రహించుము. నాసికకు కుడివైపున ఒక ముక్కు 
ఊడిపోయినట్టు తన చూపులకే అనిపిస్తే వాడు కూడా సంవత్సరంకంటె జీవించడు. అట్లాగే నిండు చందమామ 
మకిలిపట్టినట్టు బూజురు బూజురుగా కనిపిస్తే అతడూ అంతే - సంవత్సరం తరువాత మరి ఉండడని తెలిసికొమ్ము. 
ముఖవర్చస్సు ఇదివరకువలె కాకుండా బాగా పెరిగినట్టు కనపడినా తరిగినట్టుగా కనపడినా, తెలివికూడా అట్లాగే 
బాగా పెరిగినట్టో తరిగినట్స అనిపించినా వాడు ఆరునెలల్లో సెలవు తీసికొంటాడని గుర్తించుము. సూర్యచం(ద్రబింబాలలో 
తొ(రైలు కనపడితే వాడు వారం రోజులకంటె బ్రతుకడు సుమా! 


క విను గుడిలోనున్న సమయ । మున సురభిద్రవ్యములను బొల వల్లుట గ 
ల్లిన నాటు దివసముల( గ । ల్లును మృత్యుసమాగమంబు గుణరత్ననిధీ! 127 


ప్రతిపదార్థం: గుణరత్ననిధీ!= గుణసము(ద్రుడా - జనకమహారాజా! విను; గుడిలోన్‌+ఉన్న+సమయమునన్‌= కోవెలలో కూర్చున్న 
తరుణంలో; సురభిద్రవ్యములను= పువ్వులూ, గంధం మొదలైన పరిమళవస్తువుల్లో; పొల వల్చుట= దుర్గంధ విజృంభణ; కల్షినన్‌= 
తనకు అనిపిస్తే ఆణు దివసములన్‌= ఆరు రోజులలో; మృత్యు సమాగమంబు= మృత్యు(ప్రాప్తి; కలుగున్‌= అవుతుంది. 
తాత్సర్యం: సద్గుణసముద్రుడా! మరొక విషయం చెప్పుతున్నాను (గ్రహించుము. కోవెలలోకి వెళ్ళినప్పుడు 
అక్కడున్న గంధపుష్పాది సుగంధద్రవ్యాలు ఎవడి ముక్కుకి దుర్గంధంవలె సోకుతాయో వాడు ఆరునెలల్లో 'హరీ' 
అంటాడని తెలిసికొమ్ము. 


విశేషం: 'పొల వల్చ్బుటి అని మాత్రమే అన్నాడు తిక్కన. కానీ వ్యాసుడు శవం కంపు కొట్టటం అన్నాడు. “శవగంధముపా ఫ్రూతి 
సురభిం ప్రాప్య యో నరః | దేనతాయతనస్థస్తు షడ్రాత్రేణ స మృత్యుభాక్‌ [” (12-305-14). 
తే. ముక్కువ్రాలుట కర్ణముల్‌ మొగ్గ(బడుట । రదనవైవర్థ్యమక్షి విరాగభావ 

మంగ మతికృష్ణ మగు టుల్ల మడర( జెడుట | సూచకములు సద్యోమృత్యు గోచరతకు. 128 


ప్రతిపదార్థం: ముక్కు= నాసిక; వ్రాలుట= ఒరిగిపోవటం; కర్లముల్‌= చెవులు; మొైగ్గంబడుట= వాలిపోవటం; రదన= దంతాల; 
వైవర్ల్యము= రంగు మారిపోవటం; అక్షి= నేత్రాల; విరాగభావము= విరక్తి అంగము= శరీరం; అతికృష్ణము+అగుట= బాగా 
నల్లబడటం; ఉల్లము= హృదయం; అడరన్‌+చెడుట= స్పందన కోల్పోవటం; సద్యోమృత్యు గోచరతకున్‌= వెంటనే మృత్యువు 
ప్రత్యక్షమవుతుంది అనటానికి; సూచకములు= చిహ్నాలు. 


తాత్పర్యం: చెవులూ, ముక్కూ వాలిపోవటం, దంతాలు రంగు మారిపోవటం, కన్నులు నిర్జీవంగా అయిపోవటం, 
శరీరమంతా మాడిపోయినట్టు నల్లబడటం, హృదయస్పందన కోల్పోవటం - ఇవన్నీ సద్యోమృత్యువుకు సూచకాలు. 


తే. కారణము లేక దాపలి కను ద్రవించు। నెత్తి చక్కటి ధూమంబు నెగయు నపుడ 
మరణదశ యావహిల్లెడు మానవునకు । జనకన్ఫప! యివి బ్రహ్మ సెప్పిన విధములు. 129 


ప్రతిపదార్థం: జనకన్ఫప!= జనకమహారాజా!; కారణములేక= కారణం ఏదీ లేకుండానే; దాపలి కను= ఎడమకన్ను; ద్రవించున్‌= 
నీరు కారుతుంది; నెత్తిచక్కటిన్‌= నెత్తిమీద; ధూమంబు= పొగ; నెగయున్‌= ఎగసిపడుతుంది; మానవునకున్‌= ఇవి జరిగిన 
మానవుడికి; మరణదశ= చివరిదశ; అపుడు+అ= ఆ క్షణంలోనే; ఆవహిల్లెడున్‌= ప్రాప్తిస్తుంది; ఇవి= ఇవన్నీ; బ్రహ్మ= బ్రహ్మదేవుడు; 
చెప్పిన= వివరించిన; విధములు= తీరులు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 927 


తాత్సర్యం: అకారణంగా ఎడమకన్ను నీరోడినా, నెత్తిమీదనుంచి పొగలు రేగినా ఆ మానవుడు తత్‌ క్షణమే 
మరణిస్తాడని సూచన. ఇవన్నీ (బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన విషయాలు సుమా! 
క. విను యోగివరు( డరిష్టము । కను6గొని యనిశమును యోగగతియుతసాంఖ్యం 

బనపాయత నడుపుచు నా । త్ముని( బరముం జేర్చి కాలముం గబళించున్‌. 130 


ప్రతిపదార్థం: విను= రాజా! ఆలకించుము; యోగివరుండు= యోగీశ్వరుడు; అరిష్టము= అశుభాన్ని; కనుంగొని= పైని చెప్పిన 
మరణ సూచకాలతో (గ్రహించి; అనిశమును= ఎల్లప్పుడూ; యోగగతియుత= యోగమార్గంతో కూడిన; సాంఖ్యంబున్‌= 
సాంఖ్యవిద్యను; అనపాయతన్‌= విడిచిపెట్టకుండా; నడుపుచున్‌= సాగిస్తూ; ఆత్మునిన్‌= జీవాత్ముడిని; పరమున్‌ చేర్చి= 
పరమాత్మను చేర్చి; కాలమున్‌= కాలాన్ని; కబళించున్‌= స్వాయత్తం చేసుకుంటాడు - స్వాధీనపరచుకుంటాడు. 


తాత్పర్యం: ఆయా మరణసూచకాలతో యోగీశ్వరుడు అరిష్టాన్ని గుర్తించి, యోగమార్గం విడువకుండా సాగిస్తూ, 
జీవాత్మను పరమాత్మతో అనుసంధానించి, కాలాన్ని స్వాధీనపరుచుకొంటాడు. 


వ. ఇవ్విధమున నతండు. 131 
ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ పద్దతిగా; అతండు= ఆ యోగీశ్వరుడు. 
తాత్సర్యం: ఈ విధంగా ఆ యోగీశ్వరుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కాల కబళనైక శీలు(డై మృత్యువు । గెలిచి శాశ్వతము నచలము శివము 
నచ్యుతము ననామయము నమృతము నవ్య । యంబు నగు పదంబునందు నిలుచు.” 132 


ప్రతిపదార్థం: కాల= కాలాన్ని; కబళన= స్వాధీనపరచుకోవటమనే; ఏక= (ఒకే ఒక్క) అద్వితీయమైన; శీలుండై= స్వభావం కలవాడై; 
మృత్యువున్‌= మృత్యువును; గెలిచి= జయించి; శాశ్యతమున్‌= నిత్యమైనదీ; అచలమున్‌= చలించనిదీ; శివమున్‌= శుభప్రదమైనదీ; 
అచ్యుతమున్‌= చ్యుతిలేనిదీ; అనామయమున్‌= రోగరహితమైనదీ; అమృతమున్‌= మరణంలేనిదీ; అవ్యయం బున్‌= మార్పులేనిదీ; 
అగు= అయినటువంటి; పదంబునందున్‌= స్థానంలో; నిలుచున్‌= నిలుస్తాడు. 


తాత్పర్యం: యోగీశ్వరుడు కాలాన్ని కబళించే శీలంతో మృత్యువును జయించి, శాశ్వతాదిలక్షణాలు కలిగిన అవ్యయ 
పదాన్ని పొందుతాడు”. 


వ. అని పలికి యాజ్ఞవల్క్య మునీశ్వరుండు జనకజనేశ్వరుతో. 'బరంబు దేటపటుపు మని నీ వడిగి; తా ప్రశ్నంబు 
ఇ 
సూక్ష్మం; బుత్తరం బవహితుండ వయి విను'మని యిట్లనియె. 133 


ప్రతిపదార్థం: అని పలికి= ఇట్టా చెప్పి; యాజ్ఞవల్క్య మునీశ్చరుండు= యాజ్ఞవల్క్యుడు; జన క+జన+ ఈశ్చరుతోన్‌=జనకమహారాజుతో; 
పరంబు= పరతత్తాన్ని; తేటపణుపుము+అని= విశదీకరించుమని; నీవు; అడిగితి(వి= అడిగావు; ఆ ప్రశంబు= ఆ ప్రశ్న; 
సూక్ష్మంబు= చాలా సూక్ష్మమైనది; ఉత్తరంబు= సమాధానం; అవహితుండవు+అయి= సావధానుడవై; వినుము; అని; 
ఇట్లు+అనియెన్‌= ఇట్లా వివరించాడు. 

ల లా! 


తాత్పర్యం: అని చెప్పి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుతో 'పరతత్త్వాన్ని విశదీకరించు మని అడిగావు. ఆ (ప్రశ్ళ 
చాలా సూక్ష్మమైనది” అంటూ ఇట్లా కొనసాగించాడు. 


సీ. 'మహనీయతపమున మార్తాండు నాకు బ్ర । సన్ను(గా( జేసితి సదయద్భష్టి 
ననుంజూచి యద్దేవు. డనఘ! వరంబు నీ । కిచ్చెద నీ కోర్కి యెద్ది? సెప్పు 
మనవుడు. బ్రణతుండనై యజుస్సంప్రాప్తి । గోరెద ననిన నవ్వారిజాప్తు( 


డట్లేని వార్దేవి నావహించెద వివృ । తంబుగా6 జేయు మాస్యంబు విప్ర! 
లా ౧ 


తే... యనియె నవ్వచనము విని యాననమ్ము । సంతసమున విచ్చితి సరస్వతియు నాదు 

తనువు. జొచ్చె. బదంపడి దాహమొంది । తన్ను నెటు(గక వెగడొందు నన్ను నినుండు. 134 
ప్రతిపదార్థం: మహనీయ తపమునన్‌= గొప్ప తపస్సుతో; మార్తాండున్‌= సూర్యుడిని; నాకున్‌= నాకు; ప్రసన్ను(గాన్‌= ప్రసన్నుడిగా; 
చేసితిన్‌= చేసికొన్నాను; ఆ+దేవుడు= ఆ సూర్యభగవానుడు; సదయదృష్టిన్‌= కరుణగల చూపులతో; ననున్‌+చూచి= నన్ను 
వీక్షించి; అనఘ!= ఓ పవిత్రుడా! యాజ్ఞవల్కు్యుడా!; వరంబున్‌= ఒక వరాన్ని; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; నీ కోర్కి= నీ 
కోరిక; ఎద్ది?= ఏమిటి?; చెప్పుము= చెప్పు; అనవుడున్‌= అని సూర్యుడు అనగానే; ప్రణతుండను+ఐ= నమస్కరించినవాడిని 
అయి; యజుః+సం ప్రాప్తిన్‌= యజుర్వేద లబ్దిని; కోరెదన్‌= కోరుకుంటున్నాను; అనినన్‌= అని నేను అడగగానే; ఆ+వారిజ+ఆప్తుండు= 
పద్మాలకు ఆప్తుడైన ఆ సూర్యుడు; అట్టు+ఏనిన్‌= అట్టాగయితే; వాగ్దేవిన్‌= సరస్వతిని; ఆవహించెదన్‌= ఆవహింపజేస్తాను; విప్ర!= 
ఓ బ్రాహ్మణుడా! ఆస్యంబున్‌= నీ నోటిని; వివృతంబుగాన్‌+చేయుము= బాగా తెరుచుకునేట్టు చెయ్యి; అనియెన్‌= అన్నాడు; 
ఆ+వచనము= ఆ మాట; విని= ఆలించి (పాటించి); సంతసమునన్‌= సంతోషంతో; ఆననమ్మున్‌= నా నోటిని; విచ్చితిన్‌= 
తెరిచాను; సరస్వతియున్‌= వాగ్దేవి; నాదు తనువున్‌= నా శరీరాన్ని; చొచ్చెన్‌= (ప్రవేశించింది; పదంపడి= వెనువెంటనే; 
దాహము+ఒంది= మంటలకు లోనై; తన్నున్‌+ ఆ సూర్యభగవానుడిని; ఎజుంగక= గుర్తించలేక; వెగడు+ఒందు= తల్లడిల్లుతున్న; 
నన్నున్‌= నన్ను; ఇను(డు= ఆ సూర్యదేవుడు. 
తాత్సర్యం: 'జనకమహారాజా! ఒకప్పుడు నేను గొప్పు తపస్సుచేసి సూర్యభగవానుడిని మెప్పించాను. ఆ దేవుడు 
ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొనుమన్నాడు. అయితే 'నాకు యజుస్సులను సంప్రాప్తింపజేయుము'” అని అడిగాను. 
“సరే అట్లాగే. సరస్వతీదేవిని ఆవహింపజేస్తాను. నోరు పెద్దదిగా తెరువుము” - అన్నాడు సూర్యుడు. నేను ఆనందంతో 
నోరు తెరిచాను. సరస్వతి శరీరంలోనికి ప్రవేశించింది. వెంటనే శరీరం భగభగ లాడిపోయింది. తట్టుకొనలేక 
ఎదురుగా ఉన్న సూర్యుడిని గుర్తుపట్టలేక తల్లడిల్లిపోయాను. అట్లాంటి నన్ను చూచి ఆ సూర్యుడు (ఇట్లా అన్నాడు). 
క. కనుగొని యించుకసేపున€ । దనువడు నని పలికె. బిదప( దనువడుటయునుం 

బనుపడియె నప్పు డద్దే । వుని వదనాబ్దమున నా చెవుల కింపారన్‌. 135 
ప్రతిపదార్థం: కనుంగొని= నన్నుచూసి; ఇంచుకసేపునన్‌= కొంచెం సేపట్లో; తనువడున్‌= చల్లబడుతుంది; అని పలికెన్‌= అని 
అన్నాడు; పిదపన్‌= అటు తరువాత; తనువడుటయునున్‌= చల్లపడటమనేది కూడా; పనుపడియెన్‌= జరిగిపోయింది; అప్పుడు= 
ఆ సమయాన; ఆ+దేవుని= ఆ సూర్యదేవుడి; వదన+అబ్ద్బమునన్‌= ముఖ పద్మంనుంచి; నా చెవులకున్‌= నా కర్షేంద్రియాలకు; 
ఇంపారన్‌= ఇంపు అతిశయించేట్టు. 
తాత్పర్యం: సూర్యుడు నన్ను చూచి “ఓ విప్రుడా! కొంచెంసేపు తట్టుకొమ్ము. మంటలు చల్లబడతాయి'” అన్నాడు. 
అనట మేమిటి చల్లబడటం కూడా జరిగిపోయింది. అప్పుడు సూర్యుడి ముఖపద్మంనుండి నా చెవులకు ఇంపుగా 
కొన్ని పలుకులు వినిపించాయి. 


విశేషం: 'వదనాబ్దమునుండి నా చెవులకింపారన్‌ అని ఉండవలసిన పంచమీవిభక్తికి బదులుగా 'వదనాబ్దమునన్‌ అని సప్తమీ విభక్తి 
నిలిచింది. దీనిని బాలవ్యాకర్త సూత్రించాడు. “ఉండి శబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్రములు 'ప్రాయికంబుగా నగు” 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 920 


(కారక - 11) “'వదనాబ్దముననుండి” అన్న చోట ఉన్న “ఉండి శబ్దానికి లోపం బహుళంబుగా వస్తుందని ప్రాఢవ్యాకర్త సూ(త్రించాడు. 
“వలన కాదేశంబగు ద్వితీయాసప్రములమీంది యుండికి లోపంబు బహుళంబుగా నగు (కారక -11)” “వదనాబ్దమున నా చెవుల 
కింపారన్‌.” 
క భూసురవర! వేదము ప్రతి । భాసిల్లుచు సంతతప్రపత్తి గలుగు ను 

ల్లాసంబు బుద్దినొందు స । మాసన్నంబు లగు సాంఖ్యమతయోగంబుల్‌, 136 


ప్రతిపదార్థం: భూసురవర!= ఓ (బ్రాహ్మణోత్తమా! యాజ్ఞవల్కు్యుడా!; వేదము= నీవడిగిన యజుర్వేదం; (ప్రతిభాసిల్లుచున్‌= 
విరాజిల్లుతూ; సంతత'్రపత్తి= శాశ్వత శరణాగతి; కలుగున్‌= నీకు లభిస్తుంది; ఉల్లాసంబు= వికాసం; బుద్దిన్‌= నీ బుద్దిని; 
ఒందున్‌= పొందుతుంది; సాంఖ్యమతయోగంబుల్‌ సాంఖ్యమతమూ, యోగమూ; సమాసన్నంబులు+అగున్‌= నిన్ను చేరుకుంటాయి. 


తాత్పర్యం: యాజ్ఞవల్య్యమహర్షీ! వేదం నీకు లభిస్తుంది. నీ బుద్ది వికసిస్తుంది. సాంఖ్యయోగాలు నీకు ప్రాప్తిస్తాయి. 
(వేదం భాసించే ప్రపత్తితో ఉన్న ఉల్లాసం బుద్దికి కలుగుతుందని గానీ). 


ఆ. యోగసాంఖ్య సిద్దినొందు నిష్టావాప్తి । సనుము సమ్మదమున' నను మృదూక్తు 

లుద్ధవించె మోద ముత్మట మయ్యె నా । కమృతవృష్టి- దోంగినట్టు లైతి. 137 
ప్రతిపదార్థం: యోగసాంఖ్య సిద్ధిన్‌= యోగసాంఖ్యాల సిద్దితో; ఒందు+ఇష్ట+అవాప్తిన్‌= లభించేటువంటి ఇష్టావాప్తితో; సము దమునన్‌= 
సంతోషంగా; చనుము= వెళ్ళుము; అను= అనేటువంటి; మృదు+ఉక్తులు= మృదువైన మాటలు; ఉద్భవించెన్‌= వెలువడ్డాయి; 
నాకున్‌= నాకు; మోదము= ఆనందం; ఉత్కటము+అయ్యెన్‌= అతిశయించింది; అమృతవృష్టిన్‌= అమృతవర్షంలో; 
తోంగినట్టులు+ఐతిన్‌= ఓలలాడినట్టు అయ్యాను. 
తాత్పర్యం: యోగసాంఖ్యాల సిద్ధివలన కలిగే ఇష్టావాప్తి నీకు లభిస్తుంది. ఆనందంగా వెళ్ళుము” అనే మెత్తని 
పలుకులు సూర్యుడి నోటినుండి నా చెవులకు సోకాయి. నా ఆనందానికి అవధులు లేవు. అమృతవర్షంలో 
దొప్పదోగినట్టు అయ్యాను. 

యు 

నిశేషం: అలం: ఉపమ. 
వ. తదనంతరంబ యద్దేవుం డస్తాచలంబువలని కరిగె; నేనుం బరమానందకందళిత మనస్కుండ నగుచు 

మందిరంబున కేతెంచి సరస్వతిం దలంచుచున్నంత - 138 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; ఆ+దేవుండు= ఆ సూర్యభగవానుడు; అస్తాచలంబువలనికిన్‌= పశ్చిమాద్రి 
వైపునకు; అరిగెన్‌= వెళ్ళిపోయాడు; నేనున్‌= నేనుకూడా; పరమానంద= గొప్ప ఆనందంతో; కందళిత= పులకించిన; 
మనస్కుండను+అగుచున్‌= మనస్సుకలవాడను అవుతూ; మందిరంబునకున్‌= ఇంటికి; ఏతెంచి= తిరిగివచ్చి; సరస్వతిన్‌= 
వాగ్రేవిని;ి తలంచుచున్‌+ఉన్నంతన్‌= ధ్యానిస్తూండగా. 


తాత్సర్యం: తరువాత ఆ సూర్యభగవానుడు పళ్చిమదిక్కుగా వెళ్ళిపోయాడు. నేను మిక్కిలి సంతోషిస్తూ ఇంటికి 
వచ్చి సరస్వతీదేవిని ధ్యానిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వినుము వినుతస్వరవ్యం | జనభూషిత యగ్రభాగ సంస్పురదోంకా 
రనితాంత హృద్యమధుగ । ర్థనిజాకృతి విశదముగ సరస్వతి దోంచెన్‌. 139 


ప్రతిపదార్థం: వినుము= జనకమహారాజా! ఆలకించుము; వినుత= పొగడొందిన; స్వర= అచ్చులూ; వ్యంజన= హల్టులతో; 
భూషిత= అలంకరింపబడినదీ; అ(గ్రభాగ= ఉపరిభాగంలో; సంస్ఫురత్‌= విరాజిల్లుతున్న; ఓంకార= ప్రణవం కలదీ; నితాంత= 
మిక్కిలి; హృద్య= మనోహరమైన; మధు= తీయందనం- మకరందం; గర్భ= మధ్యభాగంలోగల; నిజ+ఆకృతి= తన ఆకారం 
కలదీ; ఐన సరస్వతి= భారతి; విశదముగన్‌= స్పష్టంగా; తోంచెన్‌= భాసించింది. 


తాత్పర్యం: మిథిలాధిపతీ! ఓంకారం అ(గభాగంలో ఉండగా అచ్చులూ హల్టులతో అలంకరింపబడిన సరస్వతి 
నాకు ప్రత్యక్షం అయింది. హృద్యమైన మధువు ఆ రూపానికి మధ్యభాగంలో భాసిస్తోంది. ఈ రూపం నాకు 
స్పష్టంగా కనిపించింది. 


నిశ్వానసునకు యాజ్ఞవల్క్యు( డుపదేశించిన తత్వప్రకారము (సం. 12-306-30) 


వ. తోంచిన నత్యంతభక్తిం బ్రపత్తిసేసి సూర్యప్రసాదలబ్దయు( బంచ దశశాఖా సమన్వితయు నిఖిలోత్తర 
సంహితయు నగు నయ్యజుర్వచోమూర్తి ధరియించి శిష్యులం బరిగ్రహించి వారల నధ్యయనంబు 
సేయించుచు నివ్వాజ్యాయ  బ్రహ్మంబునందు వేదితవ్యం బెయ్యదియో యని విచారింప 
విరోచనుమహానుభావంబునం జేసి యోగసాంఖ్య రూపోపాయ ప్రకారంబు దోంచె. బదంపడి 
తదుపేయంబగు వేదవేద్యంబును నద్దేవుని కరుణావిశేషంబునం బ్రతిభాసించె. గొండొక కాలంబునకు 
విశ్వావసుం డను గంధర్వేశ్వరుండు నాకడకుం జనుదెంచి తన్నెటింగించి యేనుజేయు నతిథిపూజనం 
బత్యాదరంబున( గైకొని 'విశ్వావిశ్వంబులు మిత్రావరుణులు జ్ఞానజ్జేయంబులుC దపో౭తపంబులు 
సూర్యాతిసూర్యులు విద్యావిద్యలు వేద్యావేద్యంబులుం జలాచలంబులు ననునవి వేదోదితంబులు వానిం 
దేటపటుపవే యని యడిగిన నవహితుండవై వినుమని పలికి - విశ్వంబు భూతభవ్యభవత్మరం బగు నవ్యక్తం 
బవ్యక్తనామ ప్రకృతి య; విశ్వంబు నిర్గుణుండగు పురుషుండు; మిత్రావరుణులు పురుష ప్రకృతులు, 
జ్ఞానజ్జేయంబులు( దపో౭తపంబులు సూర్యాతిసూర్యులును ప్రకృతిపురుషుల కానెటుంగుము. విద్యావిద్యా 
వేద్యావేద్యా చలచలంబులను శబ్దంబులు వరుసం బురుషునకుం బ్రకృతికిని వాచకంబు లని చెప్పి వెండియు 
నిట్లనియె. 140 


ప్రతిపదార్థం: తోంచినన్‌= సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యేసరికి; అత్యంత భక్తిన్‌= మిక్కిలి భక్తితో; (ప్రపత్తి+చేసి= శరణాగతి చేసి; 
సూర్య= సూర్యదేవుడి; (ప్రసాద= అనుగ్రహంతో; లబ్బయున్‌= చేకూరినదీ; పంచదశ= పదిహేను; శాఖా= శాఖలతో; 
సమన్వితయున్‌= కూడుకొన్నదీ; అగు= అయిన; ఆ+యజుః+వచః+మూర్తిన్‌= యజుర్వేదం అనే ఆ సరస్వతిని; ధరియించి= 
ఆవాహన చేసికొని; శిష్యులన్‌= కొందరు శిష్యులను; పరిగ్రహించి= స్వీకరించి; వారలన్‌= వారితో; అధ్యయనంబు+చేయించుచున్‌= 
యజుశ్ళాఖల అధ్యయనం చేయిస్తూ; ఈ+వాజ్మయ (బ్రహ్మంబునందున్‌= ఈ వా[గ్రూపమైన యజుర్వేదంలో; వేదితవ్యంబు= 
తెలిసికొనవలసినది; ఏ+అదియో= ఏదో; అని; విచారింపన్‌= ఆలోచిస్తుండగా; విరోచను= సూర్యుడియొక్క; మహా+ 
అనుభావంబునన్‌+చేసి= గొప్ప మాహాత్మ్యంతో; యోగ - సాంఖ్యరూప= యోగం సాంఖ్యం అనే రూపంగల; ఉపాయ ప్రకారంబు= 
ఉపాయవిధానం; తోణెన్‌= కనిపించింది; పదంపడి= తరువాత; తద్‌= ఆ ఉపాయంతో; ఉపేయంబు+అగు= పొందదగినదై; 
వేదవేద్యంబును= వేదంతో మాత్రమే తెలుసుకోవలసిన తత్త్వం కూడా; ఆ+దేవుని= ఆ సూర్యభగవానుడి; కరుణా విశేషంబునన్‌= 
దయావిశేషంతో; ప్రతిభాసించెన్‌= స్ఫురించింది; కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; విశ్వావసుండు+అను= విశ్వావసుడు 
అనే; గంధర్వ+-ఈశ్వరుండు= గంధర్వప్రభువు; నా కడకున్‌= నా వద్దకు; చనుదెంచి= వచ్చి; తన్నున్‌+ఎటింగించి= తన పరిచయం 
చెప్పుకుని; ఏను= నేను; చేయు= చేసిన; అతిథిపూజనంబు= అతిథిమర్యాదలను; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో; 
కైకొని= స్వీకరించి; విశ్వ+అవిశ్యంబులున్‌= విశ్వమైనదీ, విశ్యంకానిదీ; మిత్రావరుణులు= మి(త్రుడూ, వరుణుడూ అనేవారూ; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 931 


జ్ఞాన జ్ఞేయంబులున్‌= జ్ఞానమూ, జ్ఞేయమూ అనేవీ; తపః+అతపంబులున్‌= తపస్ఫయినదీ తపస్సు కానిదీ; సూర్య+అతిసూర్యులున్‌= 
సూర్యుడూ, అతిసూర్యుడూ అనేవీ; విద్యా+అవిద్యలు= విద్య అయినదీ, విద్యకానిదీ; వేద్య+అవేద్యంబులున్‌= తెలిసికొనదగినదీ 
తెలిసికొనదగనిదీ; చల+అచలంబులున్‌= చలించేదీ, చలించనిదీ; అనునవి= అనే ఇవన్నీ; వేద+ఉదితంబులు= వేదోక్తాలు; వానిన్‌= 
వాటిని; తేటపణుపవే= నాకు తెలియజెప్పవా; అని; అడిగినన్‌= అభ్యర్థిస్తే అవహితుండవు+ఐ= సావధానుడవై; వినుము; అని; 
పలికి= చెప్పి; భూతభవ్య భవత్కరంబు+అగు= భూతకాలమూ, భవిష్యత్కాలమూ, వర్తమానకాలమూ అనేవాటిని రూపొందించే; 
అవ్యక్తనామ(ప్రకృతి= అవ్యక్తం అనబడే (ప్రకృతియే; విశ్వంబు= విశ్వము అనబడుతుంది; నిర్గుణుండు+అగు= సత్త్యాది 
గుణరహితుడైన; పురుషుండు= పురుషుడే; అవిశ్వంబు= అవిశ్వం అనబడేది; మిత్రావరుణులు= మి(త్రుడూ, వరుణుడూ అనేవారు; 
పురుష ప్రకృతులు= వరుసగా పురుషుడూ, (ప్రకృతీ; జ్ఞానజ్టేయంబులున్‌= జ్ఞానమూ, జ్ఞ్లేయమూ అనేవీ; తపః+అతపంబులున్‌= 
తపస్ఫూ అతపస్సూ అనేవీ; సూర్య+అతిసూర్యులును= సూర్యుడూ, అతిసూర్యుడూ అనేవీ; ప్రకృతిపురుషులు+అ కాన్‌= వరుసగా 
ప్రకృతి పురుషులు అని; ఎజుంగుము= తెలుసుకో; విద్యా+అవిద్యా= విద్య, అవిద్యలూ; వేద్య+అవేద్య= వేద్య, అవేద్యాలూ; 
అచల+చలంబులు= అచలమూ, చలమూ; అను= అనేటువంటి; శబ్దంబులు= పదాలు; వరుసన్‌= (క్రమంగా; పురుషునకున్‌= 
పురుషుడికీ; (ప్రకృతికిని= (ప్రకృతికీ; వాచకంబులు= బోధకాలు; అని చెప్పి= అని వివరించి; వెండియున్‌= తిరిగి ఇంకా; 
ఇట్టు+అనియెన్‌= యాజ్ఞవల్క్యుడు గంధర్వుడితో ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ధ్యానంలో సాక్షాత్కరించిన సరస్వతీదేవిని నేను (యాజ్ఞవల్క్యుడు) శరణు వేడగా సూర్యాను[గ్రహంతో 
పదిహేను శాఖల యజుర్వేదం స్ఫురించింది. దానిని శిష్యులకు నేర్చి, వేదవేద్యమైన తత్త్వాన్ని సాంఖ్యయోగాల 
సహాయంతో తెలిసికొనగలిగాను. ఇట్టా కాలం గడుస్తున్నది. ఒకనాడు విశ్వావసువు అనే గంధర్వుడు నా దగ్గరకు 
వచ్చాడు. పదిహేను ప్రశ్నలు వేసాడు. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. విశ్వావిశ్వాలూ మి(త్రావరుణులూ 
జ్ఞానజ్టేయాలూ తపోతపస్సులూ, సూర్యాతిసూర్యులూ, విద్యావిద్యలూ, వేద్యావేద్యాలూ, చలాచలాలూ - వీటిని 
తెలియజెప్పుమని పదిహేనవ ప్రశ్నగా కట్టకడపట అడిగాడు. విశ్వమూ, వరుణుడూ, జ్ఞానమూ, తపస్ఫూ, సూర్యుడూ 
- ఇవన్నీ అవ్యక్తము అనబడే (ప్రకృతి. అవిశ్వమూ, మి(త్రుడూ, జ్ఞేయమూ, అతపస్సూ, అతిసూర్యుడూ - ఇవన్నీ 
పురుషుడు. అట్లాగే విద్య, వేద్యం, అచలం అనే శబ్దాలు పురుషుడికి పర్యాయపదాలు - అని చెప్పి యాజ్ఞవల్క్యుడు 
ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: “విశ్వంబు భూతభవ్యభవత్కరంబగు నవ్యక్తం బవ్యక్త నామప్రకృతి” తెలుగు (సం. 12-306-36) భారతప్రతులలో 
కనిపిస్తున్న పాఠం. దీనికి మూలశ్టోకం ఇట్టా ఉన్నది: విశ్వావ్యక్తం పరం విద్యాత్‌ భూతభవ్య భయంకరమ్‌. దీనికి 'భూతభవ్యరూపం 
యద్భయం, సంసారస్తత్కరోతీతి భూతభవ్యభయంకరమ్‌” అని నీలకంఠ వ్యాఖ్య. 'భూతభవ్యభవత్తథా' అనే పాఠాంతరంకూడా 
(జి2 ఎమ్‌ 1. 5-7) ఉన్నట్టు భండార్కరు ప్రతిలో అధస్పూచిక ఉన్నది. తిక్కన్నకు దొరికిన పాఠం ఇదే అయ్యుండాలి. 
'భయంకరమగు” అనేది పాఠాంతరంగా తెలుగు ప్రతులలోనూ ఉన్నది. అయితే ఇందులో 'అవ్యక్తంబు” అనే మాట ఒకటి అదనంగా 
కనపడుతున్నది. దాని అవసరం కనిపించటంలేదు. భూత భవ్యభవత్కరంబగు నవ్యక్తనామ (ప్రకృతి= విశ్చంబు అని అన్వయం 
కుదిరిపోతున్నది. కాబట్టి అదనంగా ఉన్న 'అవ్యక్తంబు” అనే మాట లేఖకదోషమో ముద్రాపకుల దోషమో అయి ఉంటుంది. 'విద్యావిద్యా 
- వేద్యావేద్య-చలాచలంబులు” అని సంశోధితము[ద్రణ పాఠం. దీని ప్రకారం చల= పురుషుడు, అచల= (ప్రకృతి అని అన్వయం. 
“చలాం తు ప్రకృతిం ప్రాహుః కారణం క్లేపసర్గయోః । అక్షేపసర్గయో: కర్తా నిశ్చల: పురుషః సృ తః” (12-306-42) అనేది మూలక్టోకం. 
సర్గప్రతిసర్గలకు కారణం అవుతున్నది కాబట్టి చల అంటే ప్రకృతి. వాటికి కర్త కాడు కనుక అచలుడు (నిశ్చల) అంటే పురుషుడు. 
సంశోధిత ముద్రణలో పాఠం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి 'విద్యావిద్యా-వేద్యావేద్యాచల చలంబులు” అని ఉన్న 
వావిళ్ళ (ప్రతిలో పాఠమే సరియైనది. విద్యా+అవిద్యా, వేద్య+అవేద్య+అచల+చలంబులు అని పదవిభాగం. అప్పుడు వరుసగా 
“అచలంబు పురుషునకున్‌, చలంబు ప్రకృతికిని వాచకంబులు" అవుతాయి. 


ఆ. అజము లవ్రణంబు లక్షయంబు లతీంద్రి । యములు ప్రకృతి పురుషు లన6ంగ6 బరంగు 
రెండు తత్వములు నఖండరూపత. బొంది । నపుడు ప్రకృతి పురుషునట్ల కాన. 141 


ప్రతిపదార్థం: రెండు తత్త్యములున్‌= వ్యక్తమూ అవ్యక్తమూ అనే ఈ రెండు తత్తాలూ; అఖండరూపతన్‌+పొందిన+అపుడు= 
ఏకాకారాన్ని పొందినప్పుడు; ప్రకృతి= అవ్యక్తమనబడే ప్రకృతి; పురుషునట్టు+అ+కాన= వ్యక్తమనబడే పురుషునివంటిదే అవుతుంది 
కాబట్టి; అజములు= అజాలూ; అ(వ్రణంబులు= అ(వ్రణాలూ (అక్షరాలు); అక్షయంబులు= అక్షయాలూ; అతీంద్రియములు= 
అతీంద్రియాలూ; అన(గన్‌= అనే పేర్లతో; ప్రకృతి పురుషులు= ప్రకృతి తత్తమూ, పురుషతత్త్యం రెండూ కూడా; పరంగున్‌= 
ఒప్పుతాయి. 

తాత్పర్యం: విశ్వావసుగంధర్యా! వ్యక్తావ్యక్త తత్త్వాలు రెండూ సమైక్యం పొంది అఖండరూపత్వం పొందినప్పుడు 
అజములూ అవ్రణములూ అక్షయములూ అతీంద్రియములూ అనే పేర్లతో రెండూ వ్యవహరించబడుతూ 
ఉంటాయి. 


విశేషం: దీనికి మూలశ్టోకాలు ఇట్లా ఉన్నాయి: “అజా వుభా వప్రజౌ చ అక్షయౌ చాప్యుభావపి । అజా నిత్యావుభౌ ప్రాహురధ్యా 
త్మగతి నిశ్చయాః ॥ అక్షయత్వాత్రజననే అజమత్రాహురన్యయమ్‌ । అక్షయం పురుషం ప్రాహుః క్షయో హ్యస్య న విద్యతే ॥ 
' (12-306-43,44) అజములూ, అప్రజములూ, అక్షయములూ, నిత్యములూ అనే పేర్లు రెండింటికీ వర్తిస్తాయని ద్వివచనంతో 
చెప్పాడు వ్యాసుడు. అప్రజములూ, నిత్యములూ అనే పదాలు తిక్కన ఆంధ్రీకరణంలోనికి రాలేదు. అప్రజంబులు అనేది 
అవ్రణంబులు అయిందో! అతీంద్రియములు అనేది అదనంగా వచ్చి చేరింది. “అతీం(ద్రియావుభౌ” అనే పాఠాంతరం దీనికి మూలం. 
అజౌ అన్నపదాన్ని వ్యాఖ్యానిస్తూ నీలకంఠీయం । “అజౌ, అజననహేతూ, పురుషసన్నిధానస్య, అనయా భూతసర్గం కరోమీ తీచ్చాయాశ్చ 
అభావాత్‌. ప్రకృతేరపి సర్గాసామర్థ్యాత్‌” - అంది. సాన్నిధ్యం లేకపోవటం వలన, ఇచ్చలేకపోవటం వలన (ప్రకృతి పురుష తత్త్వాలు 
జననహేతువులు కాలేకపోతున్నాయి. భూతస్పష్టి చెయ్యలేక పోతున్నాయి. కాబట్టి రెండూ 'అజములు” అవుతాయి అని తాత్పర్యం. 
“అప్రజములు” అనేది దీనికి పర్యాయపదం అవుతుంది. 

అజ్ఞా అని పాఠాంతరం ఉన్నది. దాన్ని వ్యాఖ్యానిస్తూ 'యథా ప్రకృతిర్ణడత్వాత్‌ స్వాత్మానం న జానాత్యేవం నిష్కలాత్మాపి 
స్వాత్మని వృత్తివిరోధాత్‌ స్వాత్మనం న జానాతీత్యత ఉభావప్యజ్ఞా' అన్నాడు. జడత్వం కారణంగా ప్రకృతికి స్వాత్మజ్ఞానం ఉండదు. 
నిర్గణుడైన పురుషుడికి కూడా ఆత్మవృత్తి విరోధం వలన ఈ జ్ఞానం ఉండదు. అందుచేత రెండూ అజ్ఞములు అవుతాయని 
భావం. 'అజౌ నిత్యావుభౌ' అనే ఉత్తరార్జాన్ని వ్యాఖ్యానిస్తూ 'ద్విత్వ మవివక్షితమ్‌. తేన యదకర్మఫలం తదజం తదేవ చ నిత్యమిత్యర్థః' 
అన్నాడు. రెండింటికీ కలిపి ఇవి వాచకాలు అవుతున్నాయి కాబట్టి ద్వివచనం అవసరం లేదు. అది వివక్షితం కాదు. అకర్మఫలాన్నే 
“అజము” అంటారు. ఇది ప్రకృతి పురుషతత్తాలకు రెండింటికీ సమానం. 


వ. అని తెలిపి మజియును. 142 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; తెలిపి= తెలియజెప్పి; మటియును= ఇంకా . 
తాత్సర్యం: ఇట్లా తెలిపి, ఇంకా (తరువాతి పద్యంతో అన్వయం). 


క విను వేదవేద్యము నెటుం । గని యాతని వేదపాఠకలనంబు సుధీ 
ధన! వేదభారవహనం । బన(జను నింతియ నిరర్ణకాయాసంబై, 143 


ప్రతిపదార్థం: సుధీధన!= జ్ఞానసంపన్నుడా! విశ్వావసూ!; విను; వేదవేద్యమున్‌= వేదంతో తెలుసుకోదగిన ఆ తత్త్వాన్ని; ఎణుంగని 
ఆతని= తెలుసుకోని వ్యక్తి(యొక్క) చేసే; వేదపాఠకలనంబు= వేదపఠనమనే పని (వ్యాపారం); నిరర్ధక= నిస్ర్రయోజనమైన; 
ఆయాసంబై= (శ్రమ అయి; వేదభార వహనంబు= వేదాల బరువు మొయ్యటం మాత్రమే; అనన్‌+చనున్‌= అనదగింది;ఇంతియ=ఇంతే. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 933 


తాత్పర్యం: వేదాధ్యయనానికి ఫలం వేదవేద్యాన్ని తెలిసికొనటం. అది జరగనినాడు అయిదు వేదాలనూ బట్టీయం 
పట్టినా అది కేవలం (శ్రమ. వేదాల బరువుని మోయటం మాత్రమే. నిష్ప్రయోజనం. ఇంతే! 


ఆ. క్షరము నక్షరంబు€ గానంగ6 బోలు వే । దార్భచింతనమున నమ్మిథునము 
నందు బూర్వ మురివి యపరంబు సేపట్టి । నిలువవలయు నధికనిష్ట గలిగి. 144 


ప్రతిపదార్థం: వేదార్థచింతనమునన్‌= వేదార్జాన్ని మననం చెయ్యటంవలన; క్షరమున్‌= ఏది క్షరతత్త్యమో; అక్షరంబున్‌= ఏది 
అక్షరతత్త్యమో; కానంగన్‌+పోలున్‌= తెలుసుకోగలగాలి; ఆ+మిథునమునందున్‌= ఆ జంటలో; పూర్వము= మొదటిది; ఉరివి= 
విడిచిపెట్టి; అపరంబు= రెండవదైన అక్షరతత్తాన్ని; చేపట్టి= స్వీకరించి; అధికనిష్ట కలిగి= దృఢమైన నిష్టను వహించి; 
నిలువన్‌+వలయున్‌= నిలవాలి. 

తాత్సర్యం: వేదార్థచింతనవలన క్షర - అక్షరతత్తాల వివేకం కలుగుతుంది. వీటిలో క్షరాన్ని విడిచిపెట్టి అక్షరతత్తాన్ని 
స్థిరమైన నిష్టతో స్వీకరించాలి. 


9 


తే. అక్షరం బగు పంచవింశాఖ్య తత్త । తత్పరత నున్న( గేవలత్వము ఘటిల్లు 

వినుము కేవలత్వమున షడ్వింశదర్శ । నంబు పురుషున కొదవి తన్మయత గలుగు. 145 
ప్రతిపదార్థం: అక్షరంబు+అగు= అక్షరము అనబడే; పంచవింశాఖ్య= ఇరవై అయిదవదైన; తత్త్య= తత్తంపట్ల; తత్సరతన్‌= 
తాత్సర్యంతో; ఉన్నన్‌= ఉన్నట్లయితే; కేవలత్వము= కేవలత్వస్థితి; ఘటిల్లున్‌= సంభవిస్తుంది; వినుము= ఓ విశ్వావసూ! 
ఆలకించుము; కేవలత్వమునన్‌= ఆ కేవలతా సిద్దివలన; పురుషునకున్‌= పురుషుడికి; షట్‌+వింశదర్శనంబు= ఇరవై ఆరవదైన 
పరతత్త్య సాక్షాత్కారం; ఒదవి= లభించి; తద్‌+మయత= దానితో తాదాత్మ్యం; కలుగున్‌= సిద్దిస్తుంది. 
తాత్సర్యం: ఇరవై అయిదవదైన అక్షరతత్తాన్ని ఉపాసిస్తే క్షరాతీతమైన కేవలత్వం సిద్దిస్తుంది. దానివలన ఇరవై 
ఆరవదైన పరతత్త్యం సాక్షాత్కరిస్తుంది. తాదాత్మ్యం కలుగుతుంది. 
క. పురుషుని నవ్యక్తము రం । డు రూపులుగ. జూచు టొప్పెడు తెటిం గతండుం 

బురుషోత్తముండు నరయంగ । నిరువురుగా రతండ యాత. డిది నిజము సుమీ. 146 
ప్రతిపదార్థం: పురుషునిన్‌= పురుషతత్తాన్నీ; అవ్యక్తమున్‌= ప్రకృతినీ; రెండు రూపులుగన్‌= వేరువేరైన రెండు తత్తాలుగా; 
చూచుట= చూడటమనేది; ఒప్పెడు తెజంగు= ఒప్పయిన పద్దతియే; అతండున్‌= పరముడు అనబడే (ప్రబుద్దపురుషుడూ; 
పురుషోత్తముడున్‌= పురుషోత్తముడు అనబడే ఇరవై ఆరవతత్త్యమూ; అరయం.గన్‌= పరిశీలించి చూస్తే; ఇరువురు కారు= విడివిడిగా 
ఇద్దరు కారు; అతండు+అ= అతడే; ఆతండు= ఆతడు; ఇది; నిజము సుమీ= సత్యం సుమా! 


తాత్సర్యం: పురుషుడినీ, ప్రకృతినీ వేరువేరు రూపాలుగా చూడట మనేది సమంజసమే. కాని, పరముడూ 
పురుషోత్తముడూ వేరువేరు కాదు. ఇద్దరూ ఒకటే. (ఇరవై అయిదూ ఇరవై ఆరూ తత్తాలకు భేదం లేదని). 
క పురుషోత్తమ షడ్వింశక | పరమేశ్వర నామకములు వర(గును విను మా 

పరమునకు నదియ నిష్మళ । నిరంజనానంద బోధనిత్యం బనఘా!' 147 
ప్రతిపదార్థం: అనఘా!= పవి(త్రుడా! విశ్వావసూ!; వినుము; ఆ పరమునకున్‌= ప్రసిద్దుడైన ఆ పరమాత్మకు; పురుషోత్రమ= 
పురుషోత్తముడనీ; షడ్వింశక= ఇరవై ఆరవ తత్త్యమనీ; పరమేశ్వర= పరమేశ్వరుడనీ; నామకములు= ప్రసిద్దమైన నామధేయాలు; 


పరంగును= ఉన్నాయి; అదియ= అదే; నిష్కళ= నిర్గుణం; నిరంజన= నిరంజనం; ఆనంద= ఆనందం; బోధ= జ్ఞానం; నిత్యంబు= 
నిత్యం. 


తాత్పర్యం: పురుషోత్తముడూ షడ్వింశకతత్త్యమూ పరమేశ్వరుడూ అనేవి ఆ పరమాత్మకే పేర్చు. (ప్రబుద్దుడైన 

జీవాత్ముడే పరమాత్ముడని లోగడ వివరించాడు). అదే నిష్కలం. అదే నిరంజనం. అదే ఆనందం. అదే జ్ఞానం. 

అదే నిత్యం”. 

వ. అని చెప్పిన విని విశ్వావసుండు “పంచవింశకతత్వ్వంబునకుం బరంబు గలుగుటయు నది రూపింప 
నేకంబగుటయు నారద జైగీషవ్య దేవల కపిలశుక సుమంత పైలాదులైన పరమమునుల గోష్టీ విశేషంబుల 
విందు. వినినను నిస్సంశయంబగు బోధం బుదితంబు గామి నిన్నాశ్రయించితి, నీవు సంయమిలోక 
సురలోక బ్రహ్మలోక ప్రఖ్యాత ప్రజ్ఞాన సంభావనీయుండవు. మదీయ సందేహాపనయంబు సేయవే 
యనుటయు నారదాయత్త చిత్తుండనై. 148 

ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా; విని= (గ్రహించి; విశ్వావసుండు= ఆ విశ్వావసువు; పంచవింశక 

తత్త్యంబునకున్‌= ఇరవై అయిదవ తత్తంకంటే; పరంబు= పరమైనది; కలుగుటయున్‌= ఉండటమూ; అది= ఆ తత్తం; 
రూపింపన్‌=నిర్దారిస్తే; ఏకంబు+అగుటయున్‌= ఒక్కటే కావటం అనేది; నారద= నారదుడూ; జైగీషవ్య= జైగీషవ్యుడూ; దేవల= 
దేవలుడూ; కపిల= కపిలుడూ; శుక= శుకుడూ; సుమంత= సుమంతుడూ; పైల+ఆదులైన= పైలుడూ మొదలైన; పరమమునుల= 
మహామునులు; గోష్టీవిశేషంబులన్‌= చర్చాసందర్భాలలో; విందున్‌= విని ఉన్నాను; వినిననున్‌= విన్నప్పటికీ; నిస్సంశయంబు+అగు= 
సంశయరహితమైన; బోధంబు= జ్ఞానం; ఉదితంబు+కామిన్‌= కలగకపోవటంతో; నిన్నున్‌= నిన్ను; ఆశ్రయించితిన్‌= ఆశ్రయించాను; 
నీవు= ఓ యాజ్ఞవల్క్యమహర్షీ! నీవు; సంయమిలోక= నిగ్రహసంపన్నులైన మహర్షుల సమూహంలోనూ; సురలోక= దేవలోకంలోనూ; 

(బ్రహ్మలోక= బ్రహ్మలోకంలోనూ; ప్రఖ్యాత= ప్రసిద్ధికెక్కిన; ప్రజ్ఞాన= తత్త జ్ఞానంతో; సంభావనీయుండవు= గౌరవింపబడుతున్నవాడవు; 

మదీయః= నా; సందేహ+అపనయంబు= సందేహాన్ని తొలగించటం; చేయవే?= చేయవా?; అనుటయున్‌= అని అభ్యర్థించటంతో; 

నారద+ఆయత్త-చిత్తుండను+ఐ= నారదుడిని ధ్యానించిన హృదయం కలవాడనై - హృదయంలో నారదుడ్ని ధ్యానించి 
యాజ్ఞవల్క్యుడు పలుకుతున్నాడు. 

తాత్సర్యం: అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా విశ్వావసుడు “ఇరవై అయిదవ తత్త్వానికి పైన మరొకటి ఉండటం, 

అది మరలా ఒకటే కావటం అన్న విషయాన్ని నారద, జైగీషవ్య, దేవల, కపిల, శుక, సుమంత పైలాదుల గోష్టి 

సందర్భాలలో విని ఉన్నాను. అయినా ఇంకా అనుమాన నివృత్తి కాలేదు. సర్వలోక పూజ్యుడవైన నీవే నా సందేహాన్ని 
తొలగించాలి” అని న న్నడుగగా, నారదుడిని ధ్యానించి. 


క. _ మునిగోష్టివలని కొజింతయె | విను భవదీయాంతరంగవృత్తి కలుషయై 
నిను సంశయాత్త్మునింగా । నొనరించుచు నున్నయది సముజ్వ్వలతేజా! 149 


ప్రతిపదార్థం: సముత్‌+జ్వలతేజా= ప్రకాశించే తేజస్సు కలవాడా!; మునిగోస్టివలని కొఅంతయె= నీ సంశయం తీరకపోవటం 
మహర్షుల గోష్టిలోని లోపమా?; విను; భవదీయ= నీ; అంతరంగవృత్తి= మనః (ప్రవృత్తి - ఏకాగ్రత; కలుషయైనను= కలుషితయై 
చెడిపోతే; నిను, సంశయాత్మునిన్‌+కాన్‌= నిన్ను సంశయాత్ముడిగా; ఒనరించుచునున్న+అది= చేస్తోంది. 

తాత్సర్యం: ఓ తేజస్వీ! నీ సందేహం తీరకపోవట మనేది ఎవరి తప్పు అంటావు? మహర్షుల గోష్టిదా ఆ లోటు? 
కాదు కదా! ఏకాగ్రత కోల్పోయి నీ బుద్ది కలుషం అయితే అది నిన్ను సంశయాత్ముడిగానే ఉంచేస్తుంది మరి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 936 


వ. _ ప్రసనైక్రాగ్రచిత్తుండవై యాకర్ణింపు మని యిట్లంటి. 150 


చ టయ ఆ7 
ప్రతిపదార్థం: (అందుచేత ఓ విశ్వావసూ!); ప్రసన్న= కలతదేరి ప్రసన్నమైన; ఏకాగ్రచిత్తుండవు+ఐ= ఏకాగ్రతతో ఉన్న చిత్తం 
కలవాడవై; ఆకర్లింపుము= వినుము; అని; ఇట్టు+అంటిన్‌= ఈ (ప్రకారంగా పలికాను. 
తాత్సర్యం: అందుచేత ఓ విశ్వావసూ! ప్రశాంతమైన మనస్సుతో వినుము” అంటూ ఇట్లా కొనసాగించాను. 


క. _“పురుషున కవ్యక్త పరి । స్పురణ శబలవృత్తి గలుగ బోయిన నతనిం 

బురుషోత్తము( డనరు జనన । మరణాది వికారయుక్తి మాటయి యజ్లల్‌. 151 
ప్రతిపదార్థం: పురుషునకున్‌= జీవాత్మునికి; అవ్యక్త ప్రకృతియొక్క; పరిస్ఫురణన్‌= స్ఫూర్తితో; శబలవృత్తి= అనేక రూపత్వం; 
కలుగన్‌+పోయినన్‌= కలిగినట్లయితే; అతనిన్‌= ఆ జీవాత్ముడిని; జననమరణ+ఆది= పుట్టుక చావు మొదలైన; వికారయుక్తి= 


వికారాలతో కూడి ఉండటమనేది; మాటు+అయి= మిషగా; అజ్ఞుల్‌= తత్త్యజ్ఞాన రహితులు; పురుషోత్తము(డు+అనరు= 
పురుషోత్తముడు అని అనరు. 


తాత్సర్యం: ప్రకృతితో సాంగత్యంవలన పురుషుడికి అనేకరూపత్వం కలుగుతుంది. జనన మరణాది వికారాలు 
తప్పవు. ఇది కారణంగా అతడిని పురుషోత్తముడు అనకపోవటం అజ్ఞత. ప్రకృతి సాంగత్యంలో ఉంటూనే పురుషుడు 


తన విభిన్నత్వాన్ని తెలిసికొనగలిగితే ప్రబుద్దుడు అయినట్లే, జననమరణాది వికారాలు ఎన్ని ఉన్నా అతడిని (ప్రబుద్ధ 
ఠా ౧ ఠా 
జీవాత్మను) పురుషోత్తముడుగా గుర్తించటం విజ్ఞులు మాత్రమే చెయ్యగలరు. 


వ. అని వెండియు. 152 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్పర్యం: అని చెప్పి మరల యాజ్ఞవల్క్యుడు ఇట్టా అంటున్నాడు. 
తే. ప్రకృతి పురుషునిం గానదు, ప్రకృతి. గనుచు । నునికి. బురుషుండు పరమునిం గనుట లేక 

యుండు. గను. దద్ద్వయము( బరముండు, పరమ । వీక్షణము పురుషున కగు వెరవు వినుము. 153 
ప్రతిపదార్థం: ప్రకృతి= ప్రకృతితత్త్యం; పురుషునిన్‌= జీవాత్ముడిని; కానదు= దర్శించదు; పురుషుండు= జీవాత్ముడు; ప్రకృతిన్‌= 
ప్రకృతిని; కనుచున్‌+ఉనికిన్‌= దర్శిస్తూ ఉండటంచేత; పరమునిన్‌= పరమాత్ముడిని; కనుట= దర్శించటం; లేక+ఉండున్‌= 
లేకుండా ఉండిపోతాడు; పరముండు= పరమాత్మ; తద్‌+ద్వయమున్‌= ప్రకృతి పురుషతత్తాలు రెండింటినీ; కనున్‌= చూస్తాడు; 
పురుషునకున్‌= జీవాత్మకు; పరమవీక్షణము= పరమాత్మ దర్శనం; అగు= అయ్యే; వెరవు= ఉపాయం; వినుము. 
తాత్సర్యం: ప్రకృతి పురుషుడిని చూడదు. (ప్రకృతినే చూస్తూ పురుషుడు పరమాత్మను దర్శించలేడు. పరమాత్మ 
మాత్రం ఈ రెండింటినీ చూస్తూ ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయం ఏమిటో చెప్పుతాను 
వినుము. 


సహవాసములు స । మోహము. దలకొలుప( గాలమున మునుగుచు గా 
ఢాహంకారమమత్వము । లీహం బెనుప( బ్రకృతి( బురుషు( డే ననుచుండున్‌. 154 

ప్రతిపదార్థం: స్నేహసహవాసములు= స్నేహమూ, సహవాసమూ అనేవి; సమ్మోహమున్‌= వ్యామోహాన్ని; తలకొలుపన్‌= కలిగిస్తే; 

కాలమునన్‌= బుతువులూ, సంవత్సరాలూ ఇత్యాదిగా ఉన్న కాలంలో; మును(గుచున్‌= మునిగిపోతూ; గాఢ= గాఢమైన;అహంకార= 


అహంభావమూ; మమత్వములు= మమకారం అనేవి; -ఈహన్‌= కోరికను; పెనుపన్‌= పెంపొందించగా; పురుషుండు= జీవాతు డు; 
ఏను= నేను; ప్రకృతిన్‌= (ప్రకృతిని; అనుచుండున్‌= అనుకుంటూ ఉంటాడు. 


తాత్సర్యం: పురుషుడికి ప్రకృతితో స్నేహమూ, సహవాసమూ తప్పవు. అవి అతడిలో ప్రకృతిపట్ల వ్యామోహం 
కలిగిస్తాయి. దానితో కాలంలో మునిగిపోతాడు. అహంకార మమకారాలు కోరికను పెంచుతాయి. ఇంక ఈ 


జీవాత్ముడు నేనే ప్రకృతిని” అనుకొంటూ ఉంటాడు. ఈ వ్యామోహం ఉన్నంతవరకూ పురుషుడికి పరమవీక్షణము” 
లభించదు. 


క. అది లెస్సగ విడిచి ప్రకృతి । కుదకనిభాకలనమును రుషోపమ తనకుం 
బదిలుండయి చూడనేర్షిన । విదితం బగు దానితోడి వేర్పా టనఘా! 155 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! - విశ్వావసూ!; అది= ప్రకృతిని నేనే అనే భావం; లెస్సగన్‌= బాగా; విడిచి= విడిచిపెట్టేసి; 
ప్రకృతికిన్‌= (ప్రకృతికి; ఉదకనిభ+ఆకలనమును= నీటితో పోలిక; తనకున్‌= తనకు; రుష+ఉపమ= చేపతో పోలిక; 
పదిలుండు+అయి= జాగరూకుడై; చూడనేర్చినన్‌= చూడగలిగితే; దానితోడి వేర్చాటు= ప్రకృతితో తన విభిన్నత; విదితంబు+అగున్‌= 
స్పష్టపడుతుంది. 

తాత్సర్యం: ఓ విశ్వావసూ! నేనే ప్రకృతిని అనే భావం విడిచిపెట్టి పురుషుడు చూడగలగాలి. ప్రకృతిని నీరుగా, 
తనను చేపగా దర్శించగలిగితే తనకూ ప్రకృతికీ ఉన్న వేర్పాటు ఏమిటో తెలుస్తుంది. 


ఆ. ప్రకృతి దొజంగి తన్ను. బన్నుగా6 జూచు వి । వేక దృఢత( బంచవింశకుండు 

సంగరహితమైన షడ్వింశపదము ని | ససంశయముగ. గాంచు వంశవర్య! 156 
ప్రతిపదార్థం: వంశవర్య!= గంధర్వవంశశ్రేష్టుడా!; ప్రకృతి= ప్రకృతిని; తొజంగి= విడిచిపెట్టి; తన్నున్‌= తననుతాను; పన్నుగాన్‌= 
వేరుపడినవానిగా; చూచు= దర్శించే; వివేకదృఢతన్‌= బ్ఞానదృఢత్వంతో; పంచవింశకుండు= ఇరవై అయిదవ తత్తమైన పురుషుడు 
(జీవాత్ముడు); సంగరహితము+ఐన= బంధరహితమైన; షడ్వింశపదమున్‌= ఇరవై ఆరవ తత్త్వమైన పరమస్థితిని; నిస్సంశయముగన్‌= 
నిస్సందేహంగా; కాంచున్‌= దర్శిస్తాడు. 
తాత్సర్యం: ఓ విశ్యావసూ! ప్రకృతిని విడిచిపెట్టి తనను తాను భిన్నుడుగా గుర్తించగలిగిన దృఢవివేకం పురుషుడికి 
లభిస్తే అప్పుడు నిస్సంగమైన పరతత్త్వాన్ని నిస్సందేహంగా చూడగలుగుతాడు. 
క. జననజరామృత్యు భయం । బున యోగసమేతసాంఖ్యముం దిరముగ నూ. 

దిన యతులు నిర్మమత్వం | బున బడయుదు రప్పరంబు పొం దచలముగన్‌. 157 


ప్రతిపదార్థం: జనన= పుట్టుట; జరా= ముసలితనం; మృత్యు= చావు అనే వీటివలన కలిగే; భయంబునన్‌= భయంతో; 
యోగసమేత= యోగసహితమైన; సాంఖ్యమున్‌= సాంఖ్యాన్ని; తిరముగన్‌= స్థిరంగా; ఊందిన= ఆ(శ్రయించిన; యతులు= 
యోగులు; _ నిర్మమత్వంబునన్‌= మమకార రహితస్థితితో; ఆ+పరంబు+పొందు= ఆ పరతత్త్య సాన్నిధ్యాన్ని; అచలముగన్‌= 
నిశ్చలంగా; పడయుదురు= పొందుతారు. 


తాత్పర్యం: జననమృత్యుభయాలతో యోగసాంఖ్యాలను ఆశ్రయించిన యతీశ్యరులు నిర్మమత్వస్థితితో పరతత్త్య 
సాన్నిధ్యాన్ని సుస్థిరంగా అనుభవిస్తారు. 


శాంతిపర్వను డై షష్టాశ్వాసము 937 
వ. అపునరావత్తిపదం బగు నప్పదంబు సూవె పరం” బని చెప్పి వెండియు. 158 
జో ల 


ప్రతిపదార్థం: అపునరావృత్తి పదంబు+అగు= పునర్జన్మ అనేది లేని స్థానమైన; ఆ+పదంబు+చూవె= ఆ స్థితియే సుమా!; పరంబు= 
పరతత్త్యమంటే; అని; చెప్పి= పలికి; వెండియున్‌= మరల. 


తాత్పర్యం: పునర్జన్మ లేని స్థానమైన, ఆ స్థితియే పరతత్త్య మంటే" అని పలికి మరల. 


క. నెట్టన చూడమి నయ్యెడు । నట్టిది యొకచూపునం బరానందంబున్‌ 
గట్టిగ జేయంగ వికృతులు । పుట్టక పురుషుండు తత్ర్రబోధాత్ముండగున్‌. 159 


ప్రతిపదార్థం: నెట్టన= పూనికతో; చూడమిన్‌= చూడకపోవటంవలన; అయ్యెడు+అట్టిది= ఏర్పడేటువంటిది; ఒకచూపునన్‌= ఒక 
ప్రత్యేక అవగాహనతో; పరానందంబున్‌= పరము అనబడే ఆనందాన్ని; గట్టిగన్‌+చేయంగన్‌= స్థిరపరుచుకుంటే; వికృతులు= 
సత్త్యరజస్తమోగుణ సంబంధమైన వికారాలు; పుట్టక= కలగకుండా; పురుషుండు= బీవాత్ముడు; తద్‌= ఆ పరమాత్మకు 
సంబంధించిన; ప్రబోధ+ఆత్ముండు+అగున్‌= జ్ఞానంతో కూడినవాడు అవుతాడు. 


తాత్సర్యం: 'నేను ప్రకృతికంటే భిన్నుడను" అనే పూనికతో చూడకపోవటం వలన కలిగేది, ఒక (ప్రత్యేకమైన 
అవగాహనతో కూడిన చూపుతో చూస్తే, అందువలన కలిగే పరమానందాన్ని స్థిరపరుచుకొనగలిగితే పురుషుడికి 
ఏ వికారాలూ ఉండవు. ప్రబుద్దుడు అవుతాడు. 


క. పురుషోత్తముండు. బురుషుండు । నిరువు రగుట గలదు గలిగెనేనియు( బురుషుం 
బురుషోత్తమునందు€ గలపు । వెరవున నేకత్వమహిమ విజ్ఞాతమగున్‌. 160 


ప్రతిపదార్థం: పురుషోత్తముండున్‌= పరమాత్ముడూ; పురుషుండున్‌= జీవాత్ముడూ; ఇరువురు+అగుట= ఇద్దరుగా విభిన్నులు+ 
కావటం; కలదు= ఉంది; కలిగెనేనియున్‌= ఉన్నప్పటికీ; పురుషున్‌= జీవాత్ముడిని; పురుషోత్తమునందున్‌= పరమాత శలో; కలపు= 
ఐక్యంచేసే ; వెరవునన్‌= ఉపాయంలో; ఏకత్వ మహిమ= ఏకత్వం తాలూకు గొప్పతనం; విజ్ఞాతము+అగున్‌= తెలివిడికి వస్తుంది. 
తాత్సర్యం: పురుషోత్తముడూ, పురుషుడూ విభిన్ను లనటమూ ఉన్నది. అయినా ఇద్దరినీ కలిపే ఉపాయంలోనే 
ఏకత్వమహిమ సాధకుడికి అనుభవంలోనికి వస్తుంది. (సాంఖ్యయోగాలద్యారా ఇది సిద్ధిస్తుందని). 


క. ఇది విజ్ఞానము కృత్యము । తుది విజ్ఞానాత్ముండు నగు, దుర్లభము ప్రశాం 
తి దశాహీనాత్ముల క । ప్పదమది, మోక్షంబు మమత వాసినం గల్లున్‌.” 161 


ప్రతిపదార్థం: ఇది= ఏకత్వమహిమ విజ్ఞాతం కావటమనేది; విజ్ఞానము కృత్యము= విద్యవలన జరిగేపని; తుదిన్‌= కట్టకడపటికి; 
విజ్ఞానాత్ముండున్‌= పురుషుడు విద్యావంతుడు కూడా; అగున్‌= అవుతాడు; ప్రశాంతిదశా+హీన+ఆత్ములకున్‌= చిత్తశాంతి అనే 
దశ లేనివారికి; ఆ+పదము+అది= ఆ పరమాత్మ స్థాయి; దుర్లభము= ఒకపట్టాన దొరకదు; మమత= మమకారం అనేది; పాసినన్‌= 
వదిలిపోయినట్టయితే; మోక్షంబు= ముక్తి; కల్లున్‌= లభిస్తుంది. 


తాత్సర్యం: జీవాత్మ పరమాత్మల ఏకత్వమహిమను ఎరుక పరచటమే విజ్ఞానం (విద్య) చేసేపని. చిత్తశాంతి అనేది 
లేనివాళ్ళకు పరానందం లభించదు. ఏకత్వ మహిమ సిద్ధించదు. మమకారాన్ని విడిచి పెట్టుకొంటే మోక్షం లభిస్తుంది. 


వ. అని యుపదేశించిన విని విశ్వావసుండు ప్రమోదంబు నొంది “పథ్యంబును హితంబును దథ్యంబును 
నగుతెటిం గనుగ్రహించితి భవదీయ ప్రసాదంబునం గలంకదేటి నిర్మలుండ నయితి' నని పలికి సభక్తికంబుగా 
బ్రదక్షిణంబును ప్రణామంబునుం జేసి నిజస్థానంబున కరిగె' నని చెప్పి యాజ్ఞవల్యమునినాథుండు 
జనకజననాథుతో వెండియు నిట్లనియె. 162 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; ఉపదేశించినన్‌= ఉపదేశించగా; విని; విశ్వావసుండు= విశ్వావసుడు అనే గంధర్వుడు; 
ప్రమోదంబున్‌+ఒంది= సంతోషించి; పథ్యంబును= ఆచరించదగినదీ; హితంబును= మేలుకూర్చేదీ; తథ్యంబును= నిజమైనదీ; 
అగు= అయిన; తెజంగు= విధానాన్ని; అను గ్రహించితి(వి)= నాకు దయచేశావు; భవదీయ= నీ; ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; 
కలంక+తేటి= కలతనుంచి తేరుకుని తేటపడి; నిర్మలుండన్‌+అయితిన్‌= మలినరహితుడిని అయ్యాను; అని పలికి= ఇట్టా చెప్పి; 
సభక్తికంబుగాన్‌= భక్తితో; (ప్రదక్షిణంబును= (ప్రదక్షిణం; (ప్రణామంబును= సాష్ట్రాంగనమస్కారం; చేసి= ఆచరించి; నిజ 
స్థానంబునకున్‌= తన నెలవుకు; అరిగెన్‌= వెళ్ళిపోయాడు; అని చెప్పి= ఇట్టా వివరించి; యాజ్ఞవల్క్య మునినాథుండు= మునీశ్వరుడైన 
యాజ్ఞవల్క్యుడు; జనక - జననాథుతోన్‌= జనేశ్వరుడైన జనకుడితో; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఇట్టా నేను ఉపదేశించగా వినిన విశ్వావసుడు 'నాకు మేలుకూర్చేదీ ఆచరణయోగ్యమైనదీ, నిజమైనదీ 
అయిన మార్గాన్ని చెప్పావు. న అను[గ్రహంవలన తేటపడ్డాను” అని నాకు నమస్కరించి, విశ్వావసుడు సెలవు 
తీసికొన్నాడు' అని యాజ్ఞవల్క్యుడు ఇంకా ఇట్టా చెప్పసాగాడు. 
క. “మానవపతిసత్తమ! యీ । జ్ఞానము బ్రహ్మాది దివిజ సంయమిమత మె 

వ్వానికి మోక్షంబునకుం । దాన తెరువు - తెరువు లొండ్లు దలంపం గలవే? 163 


ప్రతిపదార్హం: మానవ+పతిసత్తమ!= రాజోత్తమా!; ఈ జ్ఞానము= నేను ఇంతవరకూ ఉపదేశించిన ఈ విద్య; (బ్రహ్మ+ఆది= 
(బ్రహ్మమొదలైన; దివిజ= దేవతల; సంయమి= నిగ్రహసంపన్నులైన మునీశ్యరుల; మతము= అభిమతం; ఏ+వానికిన్‌= ఎవడికైనా; 
మోక్షంబునకున్‌= ముక్తికి; తాను+అ= అదియే; తెరువు= మార్గం; ఒండ్లు+తెరువులు= వేరే మార్గాలు; తల(పన్‌= ఎంత 
ఆలోచించినా; కలవే?= ఉన్నాయా? (లేవని భావం). 


తాత్సర్యం: జనకరాజోత్తమా! ఇంతవరకూ నేను చెప్పింది బ్రహ్మాది దేవతలకూ, మునులకూ సమ్మతమైన మతం. 
ఇదే ముక్తికి మార్గం. మరి వేరే మార్గాలు లేనే లేవు. 


ఆ. జ్ఞానమునన కాని జన్మజరామృత్యు | వుల జయించునట్టి యలఘు మోక్ష 
పదము గల్ల నేర దది కారణముగ సు । జ్ఞాన మెల్లభంగి సాధ్యతమము. 164 


ప్రతిపదార్థం: జ్ఞానమునన్‌+అ+కాని= బ్ఞానంచేతనే తప్ప; జన్మ= పుట్టుక; జరా= ముసలితనం; మృత్యువులన్‌= మరణం అనే 
వీటిని; జయించునట్టి= జయించేటువంటి; అలఘుమోక్షపదము= ఆ గొప్ప ముక్తిపదవి; కల్లన్‌ నేరదు= లభించదు; అది 
కారణముగన్‌= అందుచేత; ఎల్లభంగిన్‌= సర్వవిధాలా; సుజ్ఞానము= ఈ మంచిజ్ఞానం (విద్య); సాధ్యతమము= తప్పకుండా 
సాధించవలసిన వాటి అన్నింటిలో ఉత్తమోత్తమం. 


తాత్సర్యం: జననమరణాలను జయించటమే మోక్షపదవి. అది కేవలం ఈ జ్ఞానంచేతనే లభిస్తుంది కాబట్టి 
జ్ఞానసాధన అనేది అన్నివిధాలా ఉత్తమోత్తమ కర్తవ్యం. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 939 


క గురుడెవ్వ(డైననగు ని | వ్వెర వుపదేశించువా(డ వేల్పుగ శ్రద్దా 
పరమతి గావలయు జనన । మరణంబులు శ్రద్ద లేని మనుజుని( బొదువున్‌. 165 


ప్రతిపదార్థం: గురుండు= ఆచార్యుడు; ఎవ్వ(డు+ఐనన్‌+అగున్‌= చతుర్వర్గాలలో ఎవడయినా కానిమ్ము; ఈ+వెరవు= ఈ 
ఉపాయాన్ని; ఉపదేశించువాండు+అ= ఉపదేశించినవాడే; వేల్పుగన్‌= దేవుడుగా; శ్రద్దాపర+మతిన్‌= శ్రద్దతోకూడిన బుద్దికలవాడు; 
కావలయున్‌= కావాలి; జననమరణంబులు= ఈ జననజరామృత్యువులు; (శ్రద్దలేని= శ్రద్దలేనటువంటి; మనుజునిన్‌= మానవుడిని; 
పొదువున్‌= పొదువుకుంటాయి లేక ఆవరిస్తాయి. 


తాత్పర్యం: చతుర్వర్ణాలలో గురువు ఎవడైనా కానిమ్ము, ఈ ఉపాయం చెప్పినవాడే దేవత. శిష్యుడికి అంతటి 
శ్రద్ద ఉండాలి. (శ్రద్ద లేకపోతే జననమరణరూపమైన అజ్ఞానం వదలదు. పొదువుకొనే ఉంటుంది. 


క. విను మజ్ఞానంబున( గ । ర్మనిరూఢత గలుగు దాన మల(గవు జననం 
బును మరణము సమ్యక్‌ జ్ఞా। న నిత్యుం డగువా(డు మోక్షణము. జుల్కం గనున్‌. 166 


ప్రతిపదార్థం: వినుము= రాజా! ఆలకించు; అజ్ఞానంబునన్‌= అవిద్యవలన; కర్మనిరూఢత= కర్మాచరణమనే బంధంలో 
కూరుకుపోవటమనేది; కలుగున్‌= జరుగుతుంది; దానన్‌= అందుచేత; జననంబును-మరణమున్‌= జననమరణాలు; మల(గవు= 
అంతరించవు; సమ్యక్‌+జ్ఞాన+నిత్యుండు+అగువాండు= సరియైన విద్యపట్ల నిష్ట కలిగినవాడు; మోక్షణమున్‌= ముక్తిని; చుల్కన్‌= 
తేలికగా; కనున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: రాజా! వింటున్నావా! అజ్ఞానంవలన జీవాతు కడు కర్మాచరణబంధనంలో కూరుకొనిపోతాడు. అతడికి 
జననమరణాదులు అంతరించవు. మోక్షపదం లభించదు. సరియైన జ్ఞానం కలవాడికి ముక్తి కరతలామలకం. 


క. ఈ వెర వూ(దుము నృప! నను । నీ వడిగిన యంతయును వినిశ్చయకృతి సం 
భావితముగా(గ( జెప్పితి( । బోవిడువుము శోకమోహమును, నిలుపు ధృతిన్‌.” 167 


ప్రతిపదార్థం: నృప!= రాజా!; ఈ వెరవు= ఈ మార్గాన్ని; ఊందుము= ఆ(శ్రయించుము; ననున్‌= నన్ను; నీవు; 
అడిగి నయంతయునున్‌= అడిగినంతా; వినిశ్చయకృతిన్‌= ఏ సందేహమూ, సంశయమూ లేని నిశ్చయరీతిలో; సంభావితముగా(గన్‌= 
అందరూ ఒప్పి మెచ్చేట్టు; _చెప్పితిన్‌= వివరించాను; శోకమోహమును= దుఃఖహేతువైన మోహాన్ని; పోన్‌+విడువుము= 
వదలించుకొమ్ము; ధృతిన్‌= ధైర్యాన్ని; నిలుపు= అలవరచుకొమ్ము. 

తాత్పర్యం: రాజా! ఇప్పటివరకూ నేను ఉపదేశించిన ఈ మార్గాన్ని ఆశ్రయించుము. నీవు నన్ను అడిగినదంతా 
నలుగురికీ సమ్మతమైన పద్దతిలో ఏ సందేహాలకూ తావులేకుండా వివరించి చెప్పాను. శోకహేతువైన మోహాన్ని 
లేదా శోకాన్నీ, మోహాన్నీ, విడిచిపెట్టుము. జ్ఞానంవలన కలిగే ధైర్యం నిలుపుకొమ్ము. 


క అని చెప్పిన ముదితుండై | జనకుండు శోకాదిభావ సంగవిరహితం 
బును బ్రహ్మధ్యానపరం । బును నగు చిత్తంబుతోడ ముదితుం డగుచున్‌. 168 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= యాజ్ఞవల్క్యుడు ఇట్టా చెప్పేసరికి; జనకుండు= జనకమహారాజు; ముదితుండై= సంతోషించినవాడై; 
శోక+ఆది= దుఃఖమూ మొదలైన; భావ= భావాలతో; సంగవిరహితంబును= సాంగత్యం లేనిదీ; (బ్రహ్మధ్యాన పరంబును= 
పరమాత్మను ధ్యానించటంలో సక్తమైనదీ; అగు= అయిన; చిత్తంబుతోడన్‌= అంతరంగంతో; ముదితుండు+అగుచున్‌= 
సంతోషించినవాడు అవుతూ. 


తాత్పర్యం: యాజ్ఞవల్క్యుడు ఇట్లా వివరించి చెప్పేసరికి జనకమహారాజు సంతోషపడ్డాడు. దుఃఖాది భావాలను 
విడిచిపెట్టేసి బ్రహ్మధ్యానంలో జనకుడి చిత్తం సంలగ్నమయ్యింది. అందువలన మరీ సంతోషం కలిగింది. ఆ 
ఆనందంలో అట్లా ఉండిపోయాడు. 


విశేషం: సంశోధిత ముద్రణ ప్రతిలో ముదితుండై - ముదితుండగుచున్‌ అనే పాఠమే కనపడుతున్నది. వావిళ్ళవారి ప్రతిలోనూ 
ఇట్లాగే ఉన్నది. ఇది పునరుక్తి. 'ముని నతుండగుచున్‌ అనే పాఠాంతరాన్ని సంశోధితము[ద్రణ అధస్పూచికగా ఇచ్చింది. దాన్ని 
స్వీకరిస్తే పునరుక్తి తొలగిపోతుంది. ముని= యాజ్ఞవల్క్య మహర్షికి; నతుండు+అగుచున్‌= నమస్కరిస్తూ - ఉండెను అని అన్వయం 
మరింత సమంజసంగా ఉంటుంది. 


వ. ఉండెం బాండవాగ్రజా! యీ యాజ్ఞవల్క్యమునివరు వాక్యరూపంబునన యే నిమ్మహనీయజ్ఞానంబు నీ 
కుపదేశించితి' నని చెప్పి భీష్ము డతనితో 'నీ విందుల తాత్సర్యంబు గలిగి యార్యగర్దితంబులగు 
శోకమోహాదిప్రాకృతభావంబులం దొఅంగి సుఖి వగు' మనిన విని య క్క్కౌంతేయాగ్రజుండు 
సంతుష్టాంతరంగుండై య గ్గాంగేయునకుం బ్రణమిల్లి 'గృహస్థ ధర్మంబు పరిత్యజింపక మోక్షంబు వడయుట 
గలుగనోపునే? మదీయ చిత్తంబు సంశయాయత్తం బగుచుండు; నిక్కాలుష్యంబు వాపవే యని యభ్యర్థించిన 
నతండు 'జనకసులభాసంవాదం బను నితిహాసంబు గలుగు దాన నేతత్సంశయంబు వాయు దానిం జెప్పెద 
విను మని పలికి యతని కిట్లనియె. 169 


ప్రతిపదార్థం: ఉండెన్‌= ఉన్నాడు; పాండవ+అ(గ్రజా!= ధర్మరాజా! ఈ యాజ్ఞవల్క్య్యమునివరు= ఈ యాజ్ఞవల్క్యుడనే 
మునీశ్చరుడి; వాక్యరూపంబునన్‌+అ= పలుకుల (ప్రకారమే; ఏను= నేను; ఈ+మహనీయ జ్ఞానంబున్‌= ఈ గొప్ప విద్యను; 
నీకున్‌= నీకు; ఉపదేశించి తిన్‌= ఉపదేశించాను; అని చెప్పి= అని తెలిపి; భీష్ముండు= భీష్మాచార్యుడు; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; 
నీవు; ఇందులన్‌= ఈ విషయంపట్ట; తాత్సర్యంబు= (శ్రద్ద; కలిగి= వహించి; ఆర్య= సజ్జ్ఞనులచేత; గర్హితంబులు+అగు= 
నింద్యాలయిన; శోక మోహ+ఆది= దుఃఖమూ, వ్యామోహమూ మొదలైన; ప్రాకృత భావంబులన్‌= ప్రకృతి సంబంధమైన భావాలను; 
తొజంగి= విడిచి; సుఖివి= సుఖవంతుడవు; అగుము= కమ్ము; అనినన్‌= అని పలుకగా; విని; ఆ+కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ఆ ధర్మరాజు; సంతుష్ట+అంతరంగుండై= సంతోషించిన హృదయం కలవాడై; ఆ+గాంగేయునకున్‌= 
గంగాపు(త్రుడైన ఆ భీష్ముడికి; ప్రణమిల్లి= నమస్కరించి; గృహస్థధర్మంబు= గృహస్థాశ్రమాన్ని; పరిత్యజింపక= విడిచిపెట్టకుండా; 
మోక్షంబు+పడయుట= ముక్తి పొందటం; కలుగన్‌+ఓపునే?= సంభవిస్తుందా?; మదీయచిత్తంబు= నా అంతరంగం; 
సంశయ+ఆయత్తంబు+అగుచుండున్‌= ఈ సందేహానికి లోనవుతూ ఉంటుంది; ఈ+కాలుష్యంబు= ఈ మాలిన్యాన్ని; పాపవే?= 
దయచేసి తొలగింపవా?; అని; అభ్యర్థించినన్‌= ప్రార్జించేసరికి;ి అతండు= ఆ భీష్ముడు; జనకసులభాసంవాదంబు+అను= 
ధర్మధ్వజుడనే జనకమహారాజూ, సులభాదేవి - వీరిద్దరిమధ్యా నడిచిన వివాదం అనే; ఇతిహాసంబు= ఒక పూర్వవృత్తాంతం; కలుగున్‌= 
ఉంది; దానన్‌= ఆ కథతో; ఏతత్‌+సంశయంబు= నీ ఈ సందేహం; పాయున్‌= తొలగిపోతుంది; దానిన్‌= ఆ సంవాదాన్ని; 
చెప్పెదన్‌= చెబుతాను; వినుము; అని పలికి= అని చెప్పి; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా వివరించాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! యాజ్ఞవల్క్య్యముని పలుకుల (ప్రకారమే నేను ఈ గొప్పవిద్యను నీకు ఉపదేశించాను; 
అని చెప్పి భీష్ముడు “నీవు దీనియందు శ్రద్దకలిగి సజ్జనులు గర్హించే శోకమోహాలను త్యజించి సుఖివి కమ్ము 
అని ధర్మరాజుతో పలుకగా అతడు సంతోషించి భీష్ముడికి నమస్కరించి “గృహస్థ ధర్మాన్ని వదలకుండా మోక్షం 
పొందవచ్చునా? అనే అనుమానం నా మనస్సులో ఉన్నది. దానిని తొలగించు” మని వేడుకొన్నాడు. భీష్ముడు 


శాంతిపర్వను ఆ షష్టాశ్వాసము 941 


'జనకసులభాదేవుల నడుమ జరిగిన సంవాద మనే ఇతిహాసాన్ని విను” మనీ, “దానివలన సందేహాలన్నీ 
తొలగిపోతాయి. దానిని విను” మని ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


భీష్ముడు ధర్మరాజునకు జనక సులభా సంవాదంబు సెప్పుట (సం. 12-308-3) 
క. సులభాభిధాన యగునొక | లలన విమలయోగధర్మ లంపటు జనకుం 
గెలన విని యతని బోధము । కొలంది పరీక్షింప6 దనకు. గోర్కి వొడమినన్‌. 170 


ప్రతిపదార్థం: సులభా+అభిధాన+అగు= సులభ అనే పేరుగలదైన; ఒక లలన= ఒక వనిత; విమల= పవిత్రమైన; యోగధర్మ= 
యోగాచరణంలో; లంపటున్‌= పూర్తిగా మునిగిపోయిన; జనకున్‌= ధర్మధ్వజుడనే జనకమహారాజును; కెలనన్‌= సమీపంలోనే 
(ఉన్నాడని); విని= తెలిసికొని; అతని= ఆ జనకుడి; బోధముకొలంది= జ్ఞానం లోతు; పరీక్షింపన్‌= పరీక్షించాలని; తనకున్‌= 
తనకు; కోర్కి= కోరిక; పొడమినన్‌= కలుగగా. 


తాత్పర్యం: అనగా అనగా ఒక వనిత. ఆవిడపేరు సులభ. యోగ ధర్మాలను ఒక వ్యసనంవలె ఆచరిస్తున్న 
జనకమహారాజును పరీక్షించాలనీ, అతడి జ్ఞానం తాలూకు లోతు ఎంతో తెలిసికొనాలనీ ఆవిడకు ఒక కోరిక 
కలిగింది. జనకమహారాజు ఆ దగ్గరలోనే ఉన్నా డని తెలిసికొన్నది. 


వ. నియమాచరణకృశం బగు శరీరంబు యోగప్రభావంబున డాంచి సుందరసుకుమారం బగు నాకారంబు 
వహించి జనకుం గాంచి భిక్షావృత్తిత్వ సూ చకంబు లగు వచనంబు లుపన్యసించిన నతం డాసనపాద్యార్దనంబు 
లాచరించి మహనీయంబగు భోజనం బొనర్జిన సంతృప్తిం బొంది యవ్విదేహపతికి నాసన్నంబగు 
నుచితాసనంబున నాసీనయైయుండి యాతండు ముక్తుండగు. గామి గనుంగొను తలంపున 
నిజానుభావంబున నతని చిత్తంబు ప్రవేశించి మారవికారంబు భావించి. 171 


ప్రతిపదార్థం: నియమ+ఆచరణ= యోగ నియమాలను ఆచరించటం వలన; కృశంబు+అగు= చిక్కిపోయిన; శరీరంబున్‌= 
తన శరీరాన్ని; యోగప్రభావంబునన్‌= యోగశక్తితో; డాచి= మరుగుపరచి; సుందర సుకుమారంబు+అగు= సుందరమూ, 
సుకుమారమూ అయిన; ఆకారంబు= రూపం; వహించి= ధరించి; జనకున్‌= జనకమహారాజును; కాంచి= సమీపించి; భిక్షావృత్తిత్వ= 
తాను భిక్షావృత్తితో ఉన్నాను అనే విషయానికి; సూచకంబులగు= సూచకాలైన; వచనంబులు= మాటలు; ఉపన్యసించినన్‌= పలికే 
సరికి; అతండు= ఆ జనకుడు; ఆసన పాద్య+అర్భనంబులు= కూర్చోవటానికి ఆసనం; కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళూ 
అందివ్వటమనే గౌరవాలు; ఆచరించి= చేసి; మహనీయంబు+అగు= గొప్పదైన; భోజనంబు+ఒనర్చినన్‌= విందుభోజనం ఏర్పాటు 
చేయగా; సంతృప్తిన్‌*పొంది= ఆవిడ సంతుష్టురాలై; ఆ+విదేహపతికిన్‌= ఆ జనకమహారాజుకు; ఆసన్నంబు+అగు= సమీపంలో 
ఉన్న; ఉచిత+ఆసనంబునన్‌= సముచిత పీఠంమీద; ఆసీనయై యుండి= సుఖంగా కూర్చుని; ఆతండు= ఆ జనకుడు; ముక్తుండు= 
సంగవిరహితుడు; అగున్‌ కామిన్‌= అవునోకాదో; కనుగొను తలంపునన్‌= తెలిసికొనే ఉద్దేశంతో; నిజ= తన; అనుభావంబునన్‌= 
కటాక్షాది చేష్టలతో; అతని చిత్తంబు= ఆ జనకుడి హృదయం (లోనికి); ప్రవేశించి= చొరబడి; మారవికారంబున్‌= మన్మథవికారాన్ని; 
భావించి= ఊహించి. 


తాత్సర్యం: ఆమె యోగ ప్రభావంతో చిక్కిపోయిన తన శరీరాన్ని మరుగుపరిచి, అందమైన శరీరాన్ని తెచ్చి పెట్టుకొని, 
జనకుడివద్దకు వెళ్ళి, తాను భిక్షుకి నన్నట్టుగా తోచే మాటలు అతడితో అనగా, ఆయన ఆమెను సాదరంగా 


ఆహ్వానించి, భోజనం పెట్టి, సుఖాసీనురాలినిగా చేశాడు. అతడు నిజంగా విరక్తుడగునో కాదో పరీక్షించటానికి 
తన చేష్టలతో ఆమె మన్మథవికారాన్ని కలిగించబోయింది. 


క తన లోచనదీప్తుల న । మ్మనుజపతి మొగంబునందు మల్లడిగొన( జే 
సిన నమ్మహాతు( డప్ప । ద్మనయన తల( పెటి(గి జనిత మందస్మితుండై. 172 


ప్రతిపదార్థం: తన= ఆ సులభాదేవి తన యొక్క; లోచనదీపులన్‌= నేత్రకాంతులను; ఆ+మనుజపతి= ఆ జనకమహారాజు గారి; 
మొగంబునందున్‌= ముఖంమీద; మల్లడిగొనన్‌= గుంపుగా పెనవేసుకునేట్టు; చేసినన్‌= చేసేసరికి; ఆ+మహాత్ముండు= ఆ 
మహానుభావుడు; ఆ+పద్మనయన= ఆ పద్మాక్షియొక్క; తలషపు= ఆలోచనను; ఎటింగి= గుర్తించి; జనితమందస్మితు.డై= 
మొలకెత్తిన చిరునవ్వు కలవాడై. 
తాత్పర్యం: సులభాదేవి మన్మథభావసూచకాలైన తన మెరుపు చూపులను జనకమహారాజు ముఖంమీదికి 
వ్యాపింపజేసింది. అతడు ఆమె మనస్సును (గ్రహించాడు. చిన్నగా నవ్వుకొన్నాడు. మెల్లగా (ప్రశ్నించాడు. 
ఆ.  'ఎచటినుండి యెచటికే(గెద? వెవ్వరి । దాన? వేమి వెంట దగిలి నడతు 

సుదతి! నాకు జెప్పు మది యట్టులుండె నా । మాట వీవు విను సమాదరమున. 173 


ప్రతిపదార్థం: సుదతి!= అందమైన పలువరుస కలదానా!; ఎచటనుండి+ఎచటికిన్‌+ఏణాదవు?= ఎక్కడనుండి ఎక్కడికి 
వెళుతున్నావు?; ఎవ్వరిదానవు?= నీవెవరవు?; ఏమిటి వెంట+తగిలి+నడతు(వు)= నీవు ఏమి చేస్తుంటావు?; నాకున్‌= నాకు; 
చెప్పుము= తెలియజేయుము; అది+అట్టులు+ఉండెన్‌= అది అట్టా ఉంచి; నా మాటలు= నీకు చెప్పబోయే మాటలు; ఈవు= 
నీవు; సమాదరమునన్‌= శ్రద్దతో; విన 


తాత్సర్యం: 'ఓ సుదతీ! నీవు ఎవరవు? ఏ ఊరు? ఎక్కడికి వెళ్ళుతున్నావు? ఏమి చేస్తుంటావు? వివరంగా చెప్పుము. 
దానికేంగానీ ముందు నేను చెప్పే మాటలు (శ్రద్దగా వినుము. 


విశేషం: ఈ ఇతిహాసంలో జనకమహారాజు పేరు ధర్మధ్వజుడు. “సన్న్యాస ఫలికః కళ్చిద్బభూన నృపతిః పురా! మైథిలో జనకో 
నామ ధర్మధ్వజ ఇతి శ్రుతః॥” (12-308-4). మిథిలాధిపతులందరికీ 'జనకుడు” అనేది సాధారణ నామధేయం. ఎవరికి వారికి 
ప్రత్యేకంగా విశిష్టనామధేయాలూ ఉంటాయి. అది ఆ వంశసంప్రదాయం. ఈ సులభ - జనకమహారాజును మిథిలానగరం వెళ్ళి 
మంత్రి పండిత సభా మధ్యంలో కలుసుకున్నట్టుగా వ్యాసుడు ముందే చెప్పాడు. “సా ప్రాప్య మిథిలాం రమ్యాం సమృద్దజనసంకులామ్‌। 
భైక్షచర్యాపదేశేన దదర్శ మిథిలేశ్వరమ్‌॥” (12-308-12). “అథ భుక్తవతీ ప్రీతా రాజానం మంత్రిభిర్వ్సతం । సర్వభాష్యవిదాం 
మధ్యే చోదయామాస భిక్షుకీ[” (15). దీనిని తిక్కన 206వ వచనంలో (ప్రస్తావించాడు. తన నేత్రకాంతులతో జనకుడి 
నేత్రకాంతులను సంయోజన చేసి (చూపుల పగ్గాలు పెనవేసి - రశ్మి అంటే పగ్గమనికూడా) యోగబంధనంలో అతడిని బంధించింది 
అన్నాడు వ్యాసుడు. నేత్రాభ్యాం నేత్రయోరస్య రశ్మిన్స్నంయోజ్య రశ్మిభిః 1సా స్మ సంచోదయిష్యంతం యోగబంధైర్భబంధ 
హ॥” (12-308-17). 
సీ,  పంచశిఖుండను పరమమునీశ్వరు । శిష్యుండ నతనిచే శిక్షితంబు 

గమలాక్షి సాంఖ్యయోగక్షితి పాలనం । బులఈ. ద్రివిధంబగు మోక్షధర్మ 

మట్లుగావున సంశయము లేక ముక్తకా । మస్టితి నమ్మూ(డు మార్గములను 

నడచి పరంబున కెడపడకుండుదు । ముక్తి వైరాగ్రైకమూల సూవె 


తే. విను విరక్తి దృఢ జ్ఞానజనిత గాన । దీపిత జ్ఞానమును విరక్తియు ధరింప 
బడిన బుద్ధి నిర్వంద్వత బరంగు నింటి । యంద నిల్చి నిస్సంగుండనై చరింతు. 174 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 943 


ప్రతిపదార్థం: కమలాక్షి!= పద్మాలవంటి కన్నులుగలదానా!; పంచశిఖుండు+అను= పంచశిఖుడు అనే పేరుగల; పరమమునీశ్వరు= 
మహామునివరుని; శిష్యుండన్‌= శిష్యుడను నేను; సాంఖ్య - యోగ - క్షితిపాలనంబులన్‌= సాంఖ్యమూ, యోగమూ, 
రాజ్యపరిపాలనమూ అనే వీటితో; త్రివిధంబు+అగు= మూడు విధాలైన; మోక్షధర్మము= ముక్తి పద్దతి (స్వభావం); అతనిచేన్‌= 
ఆ పంచశిఖగురునిచేత; శిక్షితంబు= (నాకు) నేర్చబడింది; అట్టు+కావునన్‌= అందుచేత; సంశయము లేక= ఏ సందేహమూ 
లేకుండా; ముక్తకామస్థితిన్‌= కోరికలు తొలగిన స్థితితో; ఆ+మూండు+మార్గములను= ఆ మూడు మోక్షపద్దతుల్లోనూ; నడచి= 
ప్రవర్తించి; పరంబునకున్‌= పరతత్తానికి లేదా పరలోకానికి; ఎడపడక+ఉండుదున్‌= దూరం కాకుండా ఉండగలుగుతున్నాను; 
ముక్తి= మోక్షమనేది; వైరాగ్యైకమూల+చూవె= వైరాగ్యమే మూలంగా కలది సుమా!; విను; విరక్తి= వైరాగ్యమనేది; దృఢ-జ్ఞాన- 
జనిత= నిశ్చలమైన జ్ఞానం వల్లనే పుడుతుంది; కానన్‌= కాబట్టి; దీపిత జ్ఞానమునున్‌= ప్రకాశించే జ్ఞానమూ; విరక్తియున్‌= 
అందువలన కలిగే వైరాగ్యమూ; ధరింప(బడిన= రెండూ ధరించినటువంటి; బుద్ది= అంతరంగం; నిర్ష్యంద్వతన్‌= సుఖదుఃఖాది 
ద్వంద్వాలకు అతీతంగా; పరంగున్‌= వ్యవహరిస్తుంది; ఇంటియంద= ఇంటిలోనే; నిల్చి= ఉండీ; నిస్సంగుండనై= విరక్తుడనై; 
చరింతున్‌= సంచరిస్తూ ఉంటాను. 

తాత్సర్యం: ఓ పద్మాక్షీ! పంచశిఖుడు అనే మునీశ్వరుడికి నేను శిష్యుడను. ఆయన నాకు సాంఖ్యంలోనూ 
యోగంలోనూ రాజ్యపరిపాలనలోనూ - ఈ మూడింటా ముక్తిపొందే మార్గాలు ఉపదేశించారు. అందుచేత 
నిస్సంశయంగా నిష్కామంగా ఆ మూడు మార్గాల్లోనూ నడుస్తూ పరమాత్మకు సన్నిహితంగా ఉంటున్నాను. ముక్తికి 
వైరాగ్యమే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. కాబట్టి జ్ఞానంతో కలిగిన విరక్తి నా అంతరంగంలో ఉండటం 
వలన సుఖదుఃఖాలూ, రాగద్వేషాలూ వంటి ద్వంద్యాలకు అతీతంగా జీవించగలుగుతున్నాను. ఇంటిలోనే 
(సంసారంతోనే) ఉండి కూడా నిస్సంగుడిగా మనుతున్నాను. 


క వనితా! చందనమున(బూ । సిన గత్తిని వ్రేసినను సుచిత్తత నా క 
జ్ఞను లిరువురయందును సరి, । కనకము లోష్టమును సమమ కాం గనుగొందున్‌. 175 


ప్రతిపదార్థం: వనితా!= ఓ మగువా!; చందనమునన్‌= మంచి గంధంతో; పూసినన్‌= పులిమినా; కత్తిని= ఖడ్గంతో; (్రేసినన్‌= 
ఖండించినా; నాకున్‌= నాకు; ఆ+జనులు= ఆ పనిచేసిన వ్యక్తులు; ఇరువురయందునున్‌= ఇద్దరిపట్టా సుచిత్తత= ద్వేషం లేని 
మంచి మనస్సు కలిగి ఉండటమనేది; సరి= సమానం; కనకమున్‌= బంగారాన్నీ; లోష్టమునున్‌= మట్టినీ; సమము+అ= సమానమే; 
కాన్‌= అయ్యేట్టు; కనుంగొందున్‌= చూస్తాను. 


తాత్సర్యం: ఓ వనితా! నా శరీరానికి (కుడిభుజానికి) చందనం పులిమినా (ఎడమభుజాన్ని) కత్తితో నరికినా 


ఆ ఇద్దరి వ్యక్తుల పట్లా నేను రాగ-ద్వేష రహితంగా సమానంగా ఉండగలను. నా దృష్టిలో బంగారానికీ, మట్టికీ 
తేడా లేదు. నాకు రెండూ సమానమే. 


తే. జ్ఞానమును గర్మమును రెంటి సంగమంబు । నిష్టలుగ మోక్షవిదులు వర్ణింతు రాత్మ 
శాస్త్రములు గని మద్గురుశాసనంబు | సుగమపదము తృతీయంబు సూవె యబల! 176 


ప్రతిపదార్థం: అబల!= ఓ సుకుమారీ!; జ్ఞానమును= జ్ఞానమూ; కర్మమును= కర్మత్యాగమూ లేదా కర్మాచరణమూ; రెంటి= 
ఈ రెండింటి; సంగమంబున్‌= సాంగత్యాన్ని; నిష్టలుగన్‌= జ్ఞాననిష్టగానూ, కర్మనిష్టగానూ; మోక్షవిదులు= ముక్తిస్వరూపం 
తెలిసినవారు; ఆత్మశాస్త్రములు+కని= ఆత్మతత్త్యాన్ని గురించీ మోక్షం గురించీ చర్చించే శాస్త్రాలు చదివి; వర్లింతురు= వివరించి 
చెబుతూ ఉంటారు; మత్‌+గురు+శాసనంబు= మా గురువుగారి ఆజ్ఞ(ఉపదేశం); సుగమపదము= తేలికగా పొందదగినది; 
తృతీయంబు+చూవె= అది మూడవ నిష్ట సుమా! 


తాత్సర్యం: ఓ సుకుమారీ! వేదాంత(గంథాలు చదివిన మోక్షవేత్తలు జ్ఞాననిష్ట - కర్మనిష్ట అనే రెండు మార్గాలు 
చెప్పుతూ ఉంటారు. కానీ, మా గురువుగారు చెప్పేది సులభమైన మూడవ మార్గం సుమా! 


ఆ. _ కీడుగని యొకండు గృహధర్మ ముడిగి స | మాశ్రయించు నాశ్రమాంతరంబు 

దాన సంగ ముడుగంగా నేర దదియొల్ల | మియును వలపుగాన మీననయన! 177 
ప్రతిపదార్థం: మీననయన!= ఓ మచ్చెకంటీ!; కీడు+కని= ఏదో ప్రమాదాన్ని పొంది; ఒకండు= ఒక గృహస్థు; గృహధర్మము+ఉడిగి= 
గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి; ఆశ్రమాంతరంబున్‌= సన్బ్యాసాశ్రమాన్ని (ఎందుకంటే); సమాశ్రయించున్‌= స్వీకరిస్తాడు; దానన్‌= 
అట్టా స్వీకరించినందువలన; సంగము= తగుల్కోలు; ఉడుగ(గాన్‌+నేరదు= అంతరించిపోదు (మరొక ఆశ్రమం - సన్న్యాసం); 
అది+ఒల్లమియున్‌= గృహస్థాశ్రమం వద్దనటం కూడా; వలపు+కానన్‌= ఒక కోరికయే కాబట్టి. 


తాత్పర్యం: ఓ చేపకన్నుల చిన్నదానా! కుటుంబంలో ఏదో కీడు జరిగింది కదా అని ఒకడు గృహస్థాశ్రమం వదిలేసి 
సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అంతమాత్రాన అతడికి సాంగత్యం వదలదు. గృహస్థాశ్రమం వద్దు అని ద్వేషించటం 
కూడా ఒక సంగమే. రాగమే కాదు ద్వేషమూ పనికి రాదు సుమా! 


క. దండము. గాషాయంబును | ముందితయు. గమండలువును మోక్ష మొసంగ వె 
ట్లండేని లింగములకు న । ఖండజ్ఞాన ప్రదత్వకలనము గలదే? 178 


ప్రతిపదార్థం: దండమున్‌= సన్న్యాసులు ధరించే పొడవాటి కర్ర (త్రిదండి); కాషాయంబును= కాషాయవస్ర్రధారణ; 
ముండితయున్‌= గుండు కలిగియుండుట; కమండలువును= నీటి కమండలమూ - ఇవి; మోక్షమున్‌+ఒసంగవు= మోక్షాన్ని ఇయ్యవు; 
ఎట్టు+అండు(వు)+ఏనిన్‌= ఎలాగంటే; లింగములకున్‌= చిహ్నాలకు; అఖండ= అఖండమైన; జ్ఞాన= జ్ఞానాన్ని; ప్రదత్వకలనము= 
ఇవ్వగలిగిన శక్తి కలదే?= ఉన్నదా? (లేదని భావం.) 


తాత్పర్యం: సన్యాసాశ్రమం స్వీకరించాడు - అనటానికి చిహ్నాలైన కాషాయధారణ, ముండనం, దండకమండల 
వహనం, ఇత్యాదులు మోక్షాన్ని ఇవ్వవు. బాహ్యచిహ్నాలకు జ్ఞానప్రదానశక్తి ఉండదుగదా! జ్ఞానమనేది ఆత్మగుణం. 
ఈ చిహ్నాలు ఏమీ లేకుండానూ జ్ఞాని ఉండవచ్చును. 


విశేషం: ఎట్టు+అంటి(వి)+ఏనిన్‌= ఎట్టంటేనిన్‌ అని ఉంటే అన్వయం హాయిగా కుదురుతుంది. కానీ అప్పుడు ప్రాసనియమం 
భంగపడుతుంది. అందు(వు)+ఏనిన్‌= అందేనిన్‌ అని విభజించి ద-డలకు అభేదం కనక 'అండేనిన్‌ అని సమన్వయించాలి. 
“అందురు- అండ్రు" అనే రూపాల్లో దకారం డకారంగా మారటం ఉన్నది. 


క. మగువా! దుఃఖము శిథిలం । బగునని లింగములు దాల్లు రమ్మెయి లే దె 
ట్లు? గొడుగునందుం గావున | వగవ(గ మోక్షదముగాంగ వలయున్‌ గొడుగున్‌. 179 

ప్రతిపదార్థం: మగువా!= ఓ వనితా!; దుఃఖము= శోకమనేది; శిథిలంబు+అగున్‌+అని= తొలగిపోతుంది అనుకొని; లింగములు= 
కాషాయమూ మొదలైన వైరాగ్య చిహ్నాలను; తాల్తురు= ధరిస్తూ ఉంటారు; ఆ+మెయి= ఆపాటి; గొడుగునందున్‌= రాజలాంఛనమైన 
వెల్లగొడుగులోమాత్రం; లేదు+ఎట్టు?= లేదా ఏమిటి?; కావునన్‌= కాబట్టి; వగవ(గన్‌= దుఃఖాలు కొనితెచ్చుకొనటానికీ; 
మోక్షదము+కా(గన్‌= ముక్తిప్రదం అవ్వటానికీ; గొడుగున్‌= కాషాయాదులతోపాటు గొడుగుకూడా; వలయున్‌= కావలసిందే మరి! 
తాత్పర్యం: దుఃఖం తొలగిపోతుందని కాషాయాది సన్బ్యాసచిహ్నాలను స్వీకరిస్తారు. ఆ పాటి శక్తి రాజలాంఛనంగా 
నేను ధరించే సితచ్చ(త్రానికి మాత్రం లేదా! అది దుఃఖహేతువైనా ముక్తిప్రదమైనా గొడుగు అనేది నాకు తప్పదు. 


శాంతిపర్వను య షష్టాశ్వాసము 945 


(జ్ఞానం కాక కాషాయాదులే మోక్షాన్ని ఇచ్చేటట్లయితే నాకు నా గొడుగూ మోక్షదం అవుతుందని; జ్ఞానమే మోక్ష 
హేతువయినప్పుడు అది నాకు ఉన్నది కనుక ఇంక ఈ రాజలాంఛనాలు నాకు దుఃఖకారణాలూ బంధనాలూ 
కావని భావం.) 


విశేషం: దీనికి మూలక్టోకంలో భావం మరింత స్పష్టంగా కనపడుతున్నది. “అథవా దుఃఖశైథిల్యం వీక్ష్య లింగే కృతా మతిః | 
కిం తదేవార్థ సామాన్యం ఛత్రాదిషు న లక్ష్యతే॥” (12-308-49). ఏ చిహ్నాలూ లేనంతమా(త్రం చేత మోక్షం లభించదు. ఏవో 
కొన్ని లాంఛనాలు ఉన్నంతమాత్రంచేత అవి బంధనాలూ కావు. చిహ్నాలు ఉన్నా లేకపోయినా జీవుడు జ్ఞానంచేతనే ముక్తుడు 
అవుతున్నాడు. “ఆకించన్యే న మోక్షో౭స్పి కైంచిన్యే నాస్తి బంధనమ్‌ । కైంచిన్యే చేతరే చైన జంతు: జ్ఞానేన ముచ్యతే॥” 
(12-308-50). 
ఆ. జ్ఞానమునన కాని మానిని! లింగమా । త్రమున ముక్తి యగునె? రాజ్యబంధ 

రాగబంధ నిఖిల భోగబంధములయ బ్ర । జ్ఞాసి( దునిమినా(డ నది గతముగ. 180 


ప్రతిపదార్థం: మానిని!= ఓ మగువా!; జ్ఞానమునన్‌+అ+కాని= జ్ఞానం చేతనే తప్ప; లింగమాత్రమునన్‌= కాషాయాది చిహ్నాలను 
ధరించినంత మా(త్రంచేత; ముక్తి+అగునె?= మోక్షం లభిస్తుందా?; రాజ్యబంధ= రాజ్యపరిపాలనం అనే బంధాన్నీ; రాగబంధ= 
వ్యామోహం అనే బంధాన్నీ; నిఖిల= సమస్తమైన; భోగబంధములన్‌= భోగబంధాలనూ; (ప్రజ్ఞా+-అసిన్‌= ప్రజ్ఞ అనే ఖడ్గంతో; 
తునిమినాండన్‌= ఖండించినవాడను; అది+కతముగన్‌= ఆ కారణంగా. 

తాత్పర్యం: మానినీ! జ్ఞానంవలన మాత్రమే ముక్తి లభిస్తుంది. దండ కమండల కాషాయాది చిహ్నాలవలన కాదు. 
నేను రాజ్య, రాగ, భోగబంధాలను అన్నింటినీ జ్ఞానం అనే కత్తితో తెగకోసుకొన్నాను. అది కారణంగా ముక్తుడను 
అయ్యాను. (తరువాతి వచనంతో అన్వయం). 


నిశేషం: అలం: రూపకం. 
వ. ఇట్లు ముక్తుండ నైయున్న నాయెడ ముక్తత్వాముక్తత్వంబు లారయవే(డి వచ్చి మచ్చిత్తంబు మెత్తన చొచ్చి 
తిదియ ప్రయోజనం బట్లుంగాక. 181 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; ముక్తుండను+ఐ+ఉన్న= ముక్తుడిని అయి ఉన్న; నా+ఎడన్‌= నాయందు; ముక్తత్వ+ 
అముక్తత్వంబులు= ముక్తుడా? అముక్తుడా? అనే లక్షణాలు; ఆరయన్‌= తెలుసుకోవటం కోసం; వేండి వచ్చి= కోరి వచ్చి; 
మత్‌+చిత్తంబున్‌= నా హృదయాన్ని; మెత్తన= మెల్లగా; చొచ్చితి(వి)= ప్రవేశించావు; ప్రయోజనంబు= దీనికి ప్రయోజనం; ఇదియ= 
ఇదే, ఇంతే; అట్టున్‌+కాక= అట్టా కాక, 
తాత్సర్యం: ఇట్టా ముక్తుడనై ఉన్న నన్ను పరీక్షించటానికి నా హృదయంలోనికి మెల్లగా ్రవేశించావు. దీనికి 
ప్రయోజనం ఇంతే! అట్టా కాక. 
తే బ్రాహ్మణివి యోగినివి పరభార్య వబల! । భర్త ప్రోషితు€ డేను నృపాలసుతుండ 
వినుము గృహమేధి నాచారఘనుండ నిట్టి । నేను నీవు రమించుట నింద. దేదె? 182 
ప్రతిపదార్దం: అబల!= ఓ సుకుమారీ!; (బ్రాహ్మణివి= నీవు బ్రాహ్మణ స్తీవి; యోగినివి= భిక్షుకివి; పరభార్యవు= పరకాంతవు; 
భర్త= నీ మగడు; ప్రోషితుడు= ఏదో పనిమీద దూరప్రాంతాలకు వెళ్ళినవాడు; వినుము= ఆలకించు; ఏను= నేను; నృపాల 
సుతుండన్‌= క్షత్రియకుల సంజాతుడిని; గృహమేధిన్‌= గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని; ఆచారఘనుండన్‌= ఆచారాలను 


పాటించటంలో నిష్టకలవాడిని; ఇట్టి= ఇటువంటి; నేనున్‌= నేనూ; నీవున్‌= నీవూ; రమించుట= సుఖించటమనేది; నిందన్‌+ తేదె?= 
అపకీర్తి తీసుకురాదా? 

తాత్పర్యం: మానినీ! నేను ముక్తుడనో కాదో పరీక్షించటంకొరకే నీవు నా హృదయంలోనికి (ప్రవేశించావు 
అనుకొంటున్నాను. అట్లా కాక మరింకేదయినా శృంగారపరమైన శారీరకవాంఛతో ప్రవేశించినట్టయితే - వినుము. 
మరి నీవు బ్రాహ్మణకులంలో పుట్టినదానవు. నేను క్షత్రియుడను. నీవు యోగినివి. నేను గృహమేధిని. నీవు పరభార్యవు. 
నేను ఆచారపరుడను. ఇట్టాంటి నీవూ నేనూ రమించటం ఎంతటి నింద్యం! ఎంతటి అపకీర్తి! 


వ. స్వతంత్రవై నీవు చేసిన యీ యవినయంబున నెయ్యది వాటిల్లిన నది నీయంద నిలుచుం గాక!’ యని పలికి 
వెండియు. 183 
ప్రతిపదార్థం: స్వతంత్రవు+ఐ= స్వతంత్రురాలవై నీవు; చేసిన; ఈ; అవినయంబునన్‌= అవినీతివలన; ఎయ్యది= ఏది; పాటిల్లినన్‌= జరిగినా; 
అది; నీయందున్‌+అ= నీయందే; నిలుచున్‌+కాక!= నిలుచుగాక!; అని పలికి= అని హెచ్చరించి; వెండియున్‌= మళ్ళీ ఇలా అన్నాడు. 
తాత్సర్యం: స్వతంత్రించి నీవు చేసిన ఈ అవినీతి పనివలన ఏమి జరిగినా అది నీకే చెందుతుంది గాక! అని 
చెప్పి, ఇంకా ఇట్లా అన్నాడు. 
క, “నావలని రాగముననే । నీవిట్లెతి నను గెల్లు నిపుణతకుం గా 
కీ వెడమాయల నిప్పుడు; బో విడువవు యోగశక్తి పొలుపు కలిమినే. 184 


ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; గెల్బ్చు= జయించటం అనే; నిపుణతకున్‌+కాక= నైపుణ్యంకోసం కాకుండా; ఈ+వెడమాయలన్‌= 
ఈ రకమైన వృథా మాయలు; ఇప్పుడున్‌= ఇంత చెప్పినా ఇప్పటికీ; పోన్‌+విడువవు= నీవు విడవటం లేదు; అది యోగశక్తి= 
యోగశక్తియొక్క; పొలుపు= మహిమ; కలిమినే= నీకు ఉండటంచేతనే. 

తాత్సర్యం: 'ఓ మానినీ! నన్ను పరీక్షించి గెలవటంకొరకు కాక నాపట్ల అనురాగంతోనే నీవు ఇట్లా అందాలరాశిగా 
రూపం ధరించి వచ్చావు. అందుకే ఈ వృథామాయలను ఇప్పటికీ నీవు వదిలిపెట్టటం లేదు. ఇదంతా నీకున్న 
యోగశక్తి మహిమవలన సాధ్యపడుతున్నది. 


క నిను డాంచి కుటిలభావం । బున దుష్టచరిత్రవైతి ముక్తుల తెజంగే 

వనిత! యిది యే బయలుపలి । చిననైనను మానవలదె చెన్నటిచూపుల్‌?' 185 
ప్రతిపదార్థం: వనిత!= ఓ మగువా!; నినున్‌= నిన్ను నీవు; డాంచి= కప్పిపుచ్చుకొని; కుటిలభావంబునన్‌= వక్రబుద్దితో; 
దుష్ట్రచరిత్రవు+ఐతి(వ)= దుష్టస్వభావవు అయ్యావు; ఇది= ఇటువంటిది; ముక్తుల తెణగే?= ముక్తుల పద్దతియేనా?; ఏన్‌= నేను; 
బయలుపజిచిన నైననున్‌= ఇట్టా నా స్వభావాన్నీ, నీ వ్యవహారాన్నీ బట్టబయలు చేసినప్పుడైనా; చెన్న(టి చూపుల్‌= వంకర చూపులు 
(దుష్టమైన చూపులు); మానవలదె?= మానవద్దా? 
తాత్పర్యం: అమ్మాయీ! వ(క్రబుద్దితో నిన్ను నీవు కప్పిపుచ్చుకొని నీ దుష్ట్రస్వభావం వెల్లడించుకొన్నావు. ఇది ముక్తుల 
పద్దతేనా? పోనీ నేను బయలుపరచాను కనుక ఇప్పటికైనా నీ కుటిల వీక్షణాలు మానుకొనవద్దా?' 
క. అని తన వైరాగ్యంబును | ఘనబోధము మహిమయుం బ్రకాశింప మనం 

బున సరకుగొనక యి ట్ల । వ్వనితం బలికి యన్నరేంద్రవర్యుండు మజియున్‌. 186 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 947 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఆ+నరేంద్రవర్యుండు= ఆ రాజశ్రేష్ట్ణుడు జనకమహారాజు; తన= తనయొక్క; వైరాగ్యంబును= 
విరక్తీ; ఘన= గొప్పదైన; బోధము+మహిమయున్‌= జ్ఞానం యొక్క మహిమా; (ప్రకాశింపన్‌= విరాజిల్లేటట్టు; మనంబునన్‌= 
మనస్సులో; సరకుగొనక= సులభను లెక్కచెయ్యకుండా; ఇట్టు= ఈ (ప్రకారంగా; ఆ+వనితన్‌= ఆ స్త్రీని ఉద్దేశించి; పలికి= 
ఉపన్యసించి; మణియున్‌= ఇంకా (ఇట్లా అంటున్నాడు.) 
తాత్సర్యం: జనకమహారాజు అమెను లెక్కచెయ్యకుండా తన వైరాగ్యమూ, తన జ్ఞానమహిమమూ ప్రకాశించేట్టు 
ఇట్లా మాట్లాడి, మళ్ళీ తనే ఇంకా ఉపన్యాసం కొనసాగిస్తున్నాడు. 
క తను వొప్పెడునది యౌవన । మును నూతన మిట్టి నీకు బొల(తీ! యోగం 

బున నింతచొరవ యెమ్మెయి€ । బనుపడియెం జెపుమ! దాంపం బనిలే దింకన్‌.' 187 


ప్రతిపదార్థం: పొలంతీ!= ఓ వనితా!; తనువు= నీ శరీరం; ఒప్పెడునది= చాలా అందంగా ఉంది; యౌవనమును= నీ జవ్వనంకూడా; 
నూతనము= తొలిదశలో ఉంది; ఇట్టి నీకున్‌= ఇలా తొలిప్రాయంలో ఉన్న నీకు; యోగంబునన్‌= యోగమార్గంలో; ఇంత చొరవ= 
ఇంతటి (ప్రవేశం (చనవు); ఏ+మెయిన్‌= ఎట్టా; పనువడియెన్‌= అలవడింది; చెపుమ!= దయచేసి చెప్పుము!; ఇంకన్‌= ఇక; 
దాథయన్‌+పనిలేదు= దాచవలసిన అవసరంలేదు. 

తాత్సర్యం: ఓ వనితా! నీ శరీరం చూస్తే ఒప్పులకుప్పవలె ఉన్నది. నీ యౌవనమా తొలిదశలో ఉన్నది. మరి 
నీకు ఇంతటి యోగమహిమ ఎట్టా అలవడింది? ఇంకా దాపరికం ఎందుకు? చెప్పుము”. 


వ. అనుచు. 188 
తాత్పర్యం: అంటూ. 


క. _ తను సరకుసేయకి ట్ల। జ్ఞననాథుండు వలుక నవ్వచనములు దెలియన్‌ 
విని సులభ చతురముగ ని । ట్లను నించుక గొంకులేక యవ్విభుతోడన్‌. 189 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తనున్‌= తనను; సరకుసేయక= లక్ష్యపెట్టకుండా; ఇట్టు= ఈ విధంగా; ఆ+జననాథు(డు= 
ఆ జనకమహారాజు; పలుకన్‌= మాట్లాడేసరికి; ఆ+వచనములు= ఆ మాటలు; తెలియన్‌ విని= అర్థమయ్యేట్టు ఆలకించి; సులభ= 
ఆ సులభ; చతురముగన్‌= నిపుణంగా; ఆ+విభుతోన్‌= ఆ రాజుతో; ఇంచుక= కొంచెమైనా; కొంకులేక= జంకు అనేది లేకుండా; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; అనున్‌= అన్నది. 


తాత్సర్యం: జనకమహారాజు ఇట్లా తనను ఏ మాత్రమూ లెక్కచెయ్యకుండా మాట్లాడినా; అంతా (శ్రద్దగా ఆలకించి, 
E ౧m (©) 


సులభాదేవి చాలా నిపుణంగా బదులు పలికింది. 


క _“శ్రోతకు( దనకుం బ్రియమగు । నే తెరువున నట్టిమెయి సమీరిత మైనం 
జూ తగు వాక్యం బది నృప । సూతీ! పెటిపలుకు బాలిశుల చొ ప్పరయన్‌. 190 


ప్రతిపదార్థం: నృపసూతీ!= ఓ రాకుమారా!; (శ్రోతకున్‌= వినే వ్యక్తికీ; తనకున్‌= చెప్పే తనకూ; ఏ తెరువునన్‌= ఏ పద్దతిలో; 
'ప్రియము+అగున్‌= హితవు అవుతుందో; అట్టి మెయిన్‌= ఆ పద్దతిలో; సమీరితము+ఐనన్‌+చూ!= చెప్పబడినది అయితేనే సుమా!; 
అది; తగువాక్యంబు= తగినమాట అవుతుంది; పెజపలుకు= తక్కినవాక్యం (మాట); అరయన్‌= పరిశీలనగా చూస్తే; బాలిశుల 
చొప్పు= మూర్భుల పద్దతి. 


తాత్పర్యం: 'ఓ క్షత్రియకుమారా! వినే వ్యక్తికీ, చెప్పే వ్యక్తికీ హితమైన పద్దతిలో వెలువడినదే సరి అయిన మాట. 
తక్కినవన్నీ మూఢుల మాటలక్రిందే లెక్క. 


వ. భవదీయ వాక్యవైదర్ధ్యం బట్లుండె నీవు నన్నెవ్వరిదాన? వెచ్చటినుండి వచ్చి? తెటుపోయె?దని తొలుత నడిగి 
తవహితుండవై వినుము చెప్పెద. 191 


ప్రతిపదార్థం: భవదీయ= నీ; వాక్య= మాటల; వైదగ్య్యంబు= నేర్పు; అట్టు+ఉండెన్‌= అట్టా ఉంది; నీవు; నన్నున్‌= నన్ను; 
ఎవ్వరిదానవు?= ఎవరి వనితవు?; ఎచ్చటినుండి వచ్చితి(ఏ)?= ఎక్కడనుంచి వచ్చావు?; ఎటుపోయెదు?= ఎక్కడికి వెడతావు?; 
అని; తొలుతన్‌= ఆదిలో; అడిగితి(వి)= అడిగావు, అవహితుండవై= సావధానుడవై; వినుము= ఆలకించు; చెప్పెదన్‌= చెబుతాను. 


తాత్సర్యం: నీ మాటల చాతుర్యం అట్లా ఉండనిమ్ము. నా వివరాలను మొదట్లో అడిగావు కనుక చెప్పుతున్నాను. 
సావధానంగా వినుము. 


జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబు లిచ్చుట (సం. 12-308-95,96) 
క. విను పాంసూదకముల చా । డ్పున జతుకాష్టముల భంగి భూతంబులకున్‌ 
మనుజేంద్ర! కలుగు బొం దా । పని నన్యోన్యసమధీనభావము గలదే? 192 


ప్రతిపదార్థం: మనుజేంద్ర= ఓ మహారాజా!; విను; పాంసు+ఉదకముల+చాడ్సునన్‌= దుమ్మూ, నీరులాగా; జతు+కాష్ట్రముల+భంగిన్‌= 
లక్కా చెక్కల్లాగా; భూతంబులకున్‌= పంచభూతాలకు; పొందు= కలయిక (సాంగత్యం); కలుగున్‌= ఏర్పడుతుంది; ఆ పనిన్‌= 
ఆ కలయికలో; అన్యోన్య సమ్‌+అధీన+భావము= పరస్పరం ఒకదాని అధీనంలో మరొకటి ఉండటమనే స్థితి; కలదే?= ఉంటుందా? 
తాత్సర్యం: ధూళికణాలూ, నీటి బిందువులూ కలిసినట్టుగా, లక్కతో కర్ర అతికినట్టుగా పంచభూతాలకు 
యాదృచ్చికంగా పరస్పరం కలయిక ఏర్పడుతూ ఉంటుంది. ఎంతగా కలిసి ఉన్నా ఇవి పరస్పరాధీనాలు కావు. 
దేని అస్తిత్వం దానికుంటుంది. ఒకదానితో కలిసి ఉన్నట్టు మరొక దానికి తెలియదు. 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. _ ఒక్కమేనియంద యుర్వీశ! పంచభూ । తములు దశమితేంద్రియములు మనసు 
బుద్దియును బ్రధానమును గల వివి యొక్క; డొకటియవియె, యేల యొండు సెప్ప? 193 


ప్రతిపదార్థం: ఉర్వీశ!= రాజా!; ఒక్క మేనియందున్‌+అ= ఒక్క శరీరంలోనే; పంచభూతములున్‌= పంచభూతాలూ; దశమిత+ 
ఇం(ద్రియములున్‌= పది పరిమితమైన ఇంద్రియాలూ; మనసున్‌= మనస్సూ; బుద్దియును= బుద్ది అనేదీ; ప్రధానమును= (ప్రకృతి 
లేదా అవ్యక్తం అనబడే తత్త్యమూ; కలవు= ఉన్నాయి; ఇవి= ఇవన్నీ; ఒక్క(డు+ఒకటి+అవియె= వేటికవి స్వతం(త్రాలే; ఒండు= 
మరొకటి ఉదాహరణంగా; చెప్పన్‌ ఏల?= చెప్పటం ఎందుకూ? 


తాత్పర్యం: ఒకే శరీరంలో పంచభూతాలూ, దశేంద్రియాలూ, మనస్సూ, బుద్దీ, ప్రకృతీ ఇవి అన్నీ కలిసిఉంటున్నాయి. 
కానీ, ఒకదాని ఉనికి మరొక దానికి తెలియదు. దేని కది ప్రత్యేకమే. ఇంక మరొకటి చెప్పవలసిన పని ఏముంది? 
(పంచభూతాల కలయిక అన్యోన్య సమధీనం కాదు అనటానికి ఇది చాలు - అని.) 


వ. _ నిక్కంబునకు నెవ్వరు నెవ్వరివారుం గామి తెలియవే? యని పలికి వెండియు. 194 


శాంతిపర్వను న షష్టాశ్వాసము 949 


ప్రతిపదార్థం: నిక్కంబునకున్‌= నిజానికి; ఎవ్వరున్‌= ఎవ్వరూకూడా; ఎవ్వరివారున్‌+కామి= ఎవ్వరివారూ కాకపోవటం; 
తెలియవే?= ఎరుగవా?; అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: నిజానికి ఎవరూ ఒకరికి చెందినవారు కారని తెలియదా?” అని చెప్పి మరల ఇట్లా కొనసాగించింది. 


తే. _“సకలలోకములను సదశ్వంబు కరణి | ధావనము సేయుచుండు. బ్రధాన మింత 
యెటి(గి జననాథ! యెవ్వరి నెచటనుండు । వార లనువార మమ్మాటవలను సెపుమ! 195 


ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా!; ప్రధానము= ప్రకృతి అనేది (ప్రాణం); సత్‌+అశృంబు+కరణిన్‌= మేలుజాతి గుర్రంలాగా; 
సకలలోకములను= సమస్తలోకాలలోనూ; ధావనము+చేయుచుండున్‌= పరుగుతీస్తూ ఉంటుంది; ఇంత= ఇదంతా; ఎటీగ= 
తెలిసీ; ఎవ్వరిన్‌= ఎవరిని; ఎచటనుండువారలు= ఎక్కడ ఉండేవారు; అనువారము?= అనగలం?; ఆ+మాట+వలనున్‌= ఆ 
మాట తీరూ అర్థం; (వలను= తీరు, దిక్కు); చెపుమ!= చెప్పుము చూద్దాం! 

తాత్సర్యం: 'జనకమహారాజా! ప్రకృతి అనేది జవనాశ్చంవలె సకలలోకాలకూ పరుగులు తీస్తూ ఉంటుంది. అది 
నీకూ తెలుసు, నాకూ తెలుసు. ఇంత తెలిసీ ఎవరిని ఎక్కడివాళ్ళు అని అడగగలం? అసలు ఆ ప్రశ్నకు అర్థంఏమిటి? 


తే. నీవు నీయందు నినుంగను నెజియ యొరుల | యందు గానంగవలవదే యధిప! తన్ను 
నొరులనొక్కటిగా జూచు పురుషు డెచట । మీరలుండుదు రెవ్వరివార లనునె? 196 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నీవు; నీయందున్‌= నీలో; నినున్‌= నిన్ను; కను= చూసుకొనే; నెజియ= అందమే, పద్దతియే; 
ఒరులయందున్‌= ఇతరులలో కూడా; కానంగన్‌+వలవదే?= చూడవద్దా?; తన్నున్‌= తననూ; ఒరులన్‌= ఇతరులనూ; ఒక్కటిగాన్‌= 
అభిన్నంగా; చూచు= దర్శించగలిగిన; పురుషుండు= జ్ఞాని; ఎచటన్‌= ఎక్కడ; మీరలు= మీరు; ఉండుదురు?= నివసిస్తారు?; 
ఎవ్వరివారలు?= ఎవరికి చెందినవారు మీరు?; అనునె?= అని (ప్రశ్నిస్తాడా? 


తాత్సర్యం: రాజా! నీలో నిన్ను నీవు చూచికొనగలిగినట్టే ఇతరులలోనూ చూడగలగాలి కదా! జీవాత్ముడి 
సాక్షాత్కారం సర్వ(ప్రాణికోటిలోనూ పొందగలిగినవాడు తాను అనీ, ఇతరులు అనీ భేదభావంతో ఉండగలడా? 
అతడికి అందరూ అంతా ఒక్కటే. “నీవు ఎవరవు? ఎవరి దానవు?” - ఇట్లాంటి ప్రశ్నలు వెయ్యడు. అవునా? 


తే. అరులు మిత్రు లుదాసీను లనుచు సంధి । విగ్రహాది షడ్డుణముల వెరవు లొకరుC 
డలవరించుచు విజయంబు నాసపడుచు । నుండునటె? ముక్తితెజం గిటులున్నె యరయ?! 197 


ప్రతిపదార్థం: ఒకరు(డు= అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకడు; అరులు= శత్రువులూ; మి(త్రులు= స్నేహితులూ; ఉదాసీనులు= 
మధ్యస్థులూ; అనుచున్‌= అని ఇతరులను విభజిస్తూ; సంధి= పొత్తూ; విగ్రహ= యుద్దమూ; ఆది= మొదలైన; షడ్లుణముల= 
ఆరు విధానాల; వెరవులు= ఉపాయాలు; అలవరించుచున్‌= ఆచరణలో పెట్టుతూ; విజయంబున్‌= శత్రువులమీద విజయాన్ని; 
ఆశపడుచున్‌= ఆశిస్తూ; ఉండునటె?= ఉంటాడా?; అరయన్‌= ఆలోచిస్తే; ముక్తి తెజంగు= మోక్షవిధానం - ముక్తిమార్గం; 
ఇటులు+ఉన్న?= ఇట్టా ఉంటుందా? 


తాత్పర్యం: రాజా! ఏరు శత్రువులని, వారు మి(త్రులని, వీరు మధ్యస్థులనీ జనులను విభజించి చూస్తూ, వాళ్ళమీద 


విజయం సాధించటానికి ఆరురకాల రాజనీతి ఉపాయాలను పన్నుతూ - ఇట్టా ఉంటాడా నిజమైన జ్ఞాని? 
ముక్తిమార్గం ఇట్లాగే ఉంటుందా? 


ఉ. కావున నీవు ముక్తుడవు గా విటు గాకయు నిన్ను ముక్తుగా 

భూవర! చూచె దిక్కలంక బుద్దులు సెప్పి తగం దొలంగంగాం 

ద్రోవ(గ( బాడి బంధులకు దుర్మతి వుట్టినయట్టి మర్వు వా 

రే విధినైన మందు లిడి యెప్పటి బుద్ది ఘటించుచాడ్పునన్‌. 198 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; కావునన్‌= కాబట్టి; నీవు; ముక్తుడవు= బంధవిముక్తుడవు (జ్ఞానివి); కావు= కాదు; ఇటు+ 
కాకయున్‌= ఇట్టా కాకపోయినా; నిన్నున్‌= నిన్ను నీవు; ఇటు= ఇట్టా; ముక్తున్‌+కాన్‌= ముక్తుడుగా; చూచెదు= భావిస్తున్నావు; 
ఈ+కలంకన్‌= ఈ రుగ్మతను; బుద్దులు+చెప్పి= జ్ఞానం ఉపదేశించి; తగన్‌= తగిన పద్దతిలో; తొాలంగంగాన్‌+*త్రోవంగన్‌= తొలగ 
జేయటం; బంధులకున్‌= హితులకు; దుర్మతి+పుట్టిన+ అట్టి+ మర్వున్‌= దురాలోచనలూ, దుర్చుద్దులూ పుట్టే మానవుడిని; వారు= 
ఆ బంధువులు; ఏ విధినైనన్‌= ఎట్టాగైనా; మందులు+ఇడి= జొషధాలు ఇచ్చి; ఎప్పటి బుద్ది= మునుపటి సద్బుద్ది; ఘటించు+ 
చాడ్సునన్‌= కలగజేసినట్టుగా; పాడి= ధర్మం. 
తాత్సర్యం: ఓ రాజా! షాడ్గుణ్యం పన్నుతూ జయాభిలాషివై ఉన్నావు కాబట్టి నీవు ముక్తుడవు కావు. కాకపోయినా 
ఇట్లా నిన్ను నీవు ముక్తుడుగా భావిస్తున్నావు. అంటే ఇదేదో మానసికరుగ శత. తగిన బుద్ది చెప్పి దీనిని తొలగించటం 
బంధువుల కర్తవ్యం. ఎవడయినా ఒకడు ఉన్నట్టుండి దుర్మతి అయిపోతే వాడికి ఎట్టాగైనా ఏ మందులో మాకులో 
ఇప్పించి మళ్ళీ మనిషిని చేసినట్టుగా బంధువులంతా పూనుకొని నీ కలక వదలించాలి. ఇది పాడి. ఇది ధర్మం. 


వ. ఏనెట్లు ముక్తుండంగా? నంటేని విను మింకనుం జెప్పెద. 199 


ప్రతిపదార్థం: రాజా! ఏను= నేను; ఎట్టు= ఏ విధంగా; ముక్తుండన్‌+కాను?= ముక్తుడిని కాను?; అంటి(వి)+ఏనిన్‌= అని నీవు 
అడిగినట్టయితే; వినుము= ఆలకించు; ఇంకనున్‌= ఇంకా వివరంగా; చెప్పెదన్‌= చెబుతాను. 


తాత్సర్యం: ఓ రాజా! 'నేను ఏ విధంగా ముక్తుడను కాను?” అని నీవు అడిగితే గనుక ఇంకా చెప్పుతాను. 
వినుము. 


సీ. వర్గత్రయంబున వలనను సప్తాంగ । ములయందు. జిత్తంబు మెలంగుచుండ, 
రాజులు-మజ్జనభోజన నిద్రావ । సరములు లోనుగా జనులుసేయు 
విజ్ఞాపనము విని యాజ్ఞాపనం బొన । రించుచు, మంత్రులు. బ్రేమపాత్ర 
తరుణులు నస్వతంత్రత( జేయ, నర్జుల । కొసరి తిండియు ధనగుప్తిమీంది 


తే. భరము దమలో విరోధులై పట్టి మనసు । జిక్కువజఖుపంగం బెక్కండ్రు సిరికి నడువ 
బరిహరించుచు - బహుదుఃఖపరులు నల్ప । సౌఖ్యులును నగుచునికి రాజ్యంబు తెజంగు. 200 


ప్రతిపదార్థం: వర్గత్రయంబున+వలనను= ధర్మ, అర్థ, కామాలు అనే మూడు పురుషార్థాల పట్టా; సప్త+అంగములయందున్‌= 
సైన్యమూ, కోశమూ మొదలైన రాజ్యాంగాలు ఏడింటిపట్టా; చిత్తంబు= మనస్సు; మెలంగుచున్‌+ఉండన్‌= నిత్యమూ మెలగుతూ 
ఉంటే; మజ్జన+అవసరము= స్నాన సమయమూ; భోజన+అవసరము= భోజనసమయమూ; నిద్రా+అవసరము(లు)= నిద్రాసమయమూ 
అని; లోనుగాన్‌= ఈ మొదలైనవాటిని; జనులు= సేవకజనులు; చేయు= చేసేటటువంటి; విజ్ఞాపనము= విన్నపం; విని= ఆలకించి; 
ఆజ్ఞాపనంబు+ఒనరించుచున్‌= వాటివాటికి ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞలు జారీ చేస్తూ; మంత్రులున్‌= అమాత్యులూ; ప్రేమపాత్ర= 
(ప్రేమకు పాత్రలైన; తరుణులున్‌= వనితలూ; అస్వతం(త్రతన్‌= అస్వతం[త్రస్థితిని; చేయన్‌= తనకు కల్పించగా; అర్జుల= 
యాచకుల విషయంలో; కొసరి= ఇంకా ఇంకా కొసరి కొసరి; తిండియున్‌= ఆహారాదికం; ధనగుప్తిమీ6ది= కోశాగారంలో ఉన్నధనం 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 951 


కాపాడటంపట్ల ఉండే; భరమున్‌= బాధ్యత; తమలోన్‌= పరస్పరం; విరోధులై= శత్రువులై; పట్టి= ఆక్రమించి; మనసున్‌= మనస్సును; 
చిక్కు+పణుపంగన్‌= కలతపెట్టగా; పెక్కండ్రు= పలువురు; సిరికిన్‌= తన సంపదకోసం; నడువన్‌= (ప్రయత్నిస్తోంటే; 
పరిహరించుచున్‌= అటువంటివారిని పరిహరిస్తూ; రాజులు= పరిపాలకులు; బహుదుఃఖపరులు= అధికదుఃఖాలు కలవారూ; 
అల్పసౌఖ్యులును= తక్కువ సుఖాలు కలవారుగా; అగుచున్‌+ఉనికి= అవుతూ ఉండటం; రాజ్యంబు తెజంగు= రాజ్యం తాలూకు 
పద్దతి. 

తాత్సర్యం: రాజుల హృదయంలో ఎప్పుడూ వర్గత్రయకాంక్ష, సప్తాంగాలపట్ల జాగరూకత - ఇవే ఉంటాయి. వారి 
స్నానసంధ్యాదులు దాసదాసీజనం గుర్తుచేస్తే జరుగుతాయి. వారు చేసే ఏర్పాట్ల ప్రకారం ఉంటాయి. మంత్రులూ, 
తరుణులూ రాజులను పూర్తిగా అస్వతం(త్రులను చేసేస్తారు. ధనాగారం కాపాడుకొనటం ఒకవైపూ, అర్భులకు 
దానం చెయ్యటం మరొకవైపూ రాజుల మనస్సులను పట్టిపీడిస్తూ ఉంటాయి. తన సిరికి ఆశపడేవాళ్ళను 
పరిహరించటం- అదొక బాధ్యత. మొత్తంమీద పరిపాలకులకు దుఃఖాలు ఎక్కువ - సౌఖ్యాలు తక్కువ. ఇదీ 
రాజ్యం పద్దతి. 

విశేషం: 'అర్జులకొసరి తిండియు - ధనగుప్తిమీ(ది భరమున్‌' అనే పాఠంలో అన్వయం క్లిష్టంగా ఉన్నది. 'అర్జుల కొసంగి తిండియు” 
అన్న పాఠాంతరంలో అన్వయసౌలభ్యం ఉన్నా అఖండయతి అవుతున్నది. 'అర్జులకున్‌+ఒస(గి= అర్జుల కొసంగిలో 'కొ' కి గుప్తిలో 
'గుతో యతి. దీనికి మూలమైన సంస్కృతశ్టోకాలు “అభిగన్యూభిగమ్యైనం యాచంతే సతతం నరాః | న చాప్యుత్సహతే దాతుం 
విత్తరక్షీ మహాజనాత్‌॥ దానే కోశక్షయోహ్యస్య వైరం చాఫ్యప్రయచ్చతః । క్షణేనాస్యోపవర్తంతే దోషా వైరాగ్యకారకాః ॥” స్పష్టంగా 
ఉన్నాయి. (12-308-144). 

వ. వారలు ముక్తులు గామి దెల్లం బది యట్లుండె నీకు విశేషించియు. 201 


ప్రతిపదార్థం: వారలు= అటువంటి రాజులు; ముక్తులు+కామి= ముక్తులు కాకపోవటం; తెల్లంబు= స్పష్టం; అది= ఆ విషయం; 
అట్టు+ఉండెన్‌= అట్టా ఉండనిమ్ము; నీకున్‌= నీకు; విశేషించి= విశేషంగా. 
తాత్సర్యం: అటువంటి రాజులు ముక్తులు కాకపోవటం స్పష్టం, నీకు విశేషంగా చెప్పాలంటే. 


చ. సదయ మనీష( బంచశిఖసంయమి మోక్షము దెల్పెనంటి, నీ 
హృదయము నాదు చొచ్చుటకు నెంతయు రోసితి, ముక్తు చందమే 
యిది? నిరపేక్షుండైన విను మెయ్యది యెట్లయినం బ్రశాంతిసం 
పద నొకయింతయుం గల6గ6 బాఅకయుండందె నిర్వికారు(దై? 202 


ప్రతిపదార్థం: సదయమనీషన్‌= దయగల హృదయంతో; పంచశిఖ-సంయమి= పంచశిఖుడు అనే యోగీశ్వరుడు; మోక్షంబు= 
ముక్తివిధానం; తెల్పెన్‌+అంటి(వి= తెలియజేశాడు అన్నావు; నీ హృదయమున్‌= నీ హృదయాన్ని; నాదు+చొచ్చుటకున్‌= నేను 
ప్రవేశించటానికి; ఎంతయున్‌+రోసితి(ఏ)= ఎంతగానో అసహ్యించుకున్నావు; ఇది= ఇట్టా అసహ్యించుకోవటం; ముక్తు+చందమే?= 
ముక్తుడి పద్దతియేనా?; వినుము; నిరపేక్షుండైనన్‌= వ్యక్తినిజంగా విరక్తుడే అయితే; ఏ+అది+ఎట్టు+అయినన్‌= ఏది ఎట్లా జరిగినా; 
నిర్వికారు(డై= ఏ రకమైన ప్రతిస్సందనా లేనివాడై; (ప్రశాంతిసంపదన్‌= తన విలువైన మానసిక (ప్రశాంతి విషయంలో; 
ఒక+ఇంతయున్‌= రవ్వంతకూడా; కలంగన్‌+పాజక= కలతచెందకుండా; ఉండండె?= ఉండడా? 

తాత్పర్యం: మహారాజా! పంచశిఖమునీశ్వరుడు నీకు మోక్షపద్దతిని ఉపదేశించాడు అన్నావు. నేను నీ హృదయంలోకి 
ప్రవేశించా నని అసహ్యించుకొంటున్నావు. ఇది ముక్తుడి పద్దతేనా? నిజంగా విరక్తుడైన వ్యక్తి ఏది ఎట్టా జరిగినా 
నిర్వికారుడుగానే ఉంటాడు తప్ప ఎట్టి పరిస్థితులలోనూ తన మానసిక ప్రశాంతినికోల్పోడు,చలించడు, కలత 


చెరదడు. 


క. విను శూన్యస్థానంబున । నునికి యతికిం గృత్య మగుట నుర్వీశ్వర! ము 
క్తుని మానసంబు శూన్యం । బని చొచ్చితి, ముక్తి లేమి నది తప్పయ్యెన్‌. 203 


ప్రతిపదార్హం: ఉర్వీ శృర!= భూపాలా!; విను; శూన్యస్థానంబునన్‌= శూన్యప్రదేశంలో (నిర్జన ప్రదేశంలో); ఉనికి= నివాసం; యతికిన్‌= 
యోగికి; కృత్యము+అగుటన్‌= కర్తవ్యం కాబట్టి; ముక్తుని= ముక్తుడైనవాడి; మానసంబున్‌= మనస్సుకూడా; శూన్యంబు+అని= 
శూన్యమే అని; చొచ్చితిన్‌= నీ మనస్సులోకి (ప్రవేశించాను; ముక్తి= ముక్తి అనేది; లేమిన్‌= లేకపోవటంతో; అది= అట్టా నేను 
ప్రవేశించటం; తప్పు+అయ్యెన్‌= పొరపాటు అయ్యింది. 


తాత్సర్యం: మహారాజా! యోగీశ్వరులు శూన్యప్రదేశాలలో నివసించటం పరిపాటి. యోగుల మనస్సులు కూడా 
రాగద్వేషాదిభావశూన్యాలుగానే ఉంటాయి. నీవు ముక్తుడవుకదా అనుకొని నీ మనస్సులోనికి (ప్రవేశించాను. కానీ 
నీవు ముక్తుడవు కావు. అందుకని నేను చేసిన పని తప్పు అయింది. నీవు నిందిస్తున్నావు. 


వ. అట్లుం గాక. 204 
ప్రతిపదార్థం: అట్టున్‌+కాక= అదీకాక. 
తాత్సర్యం: అదీకాక మరొక్క విషయం. 


ఆ. కాలు(జేయి మొదలుగాగల నాయంగ । కములలోన నిన్ను! గలయ దొకటి 
యేని, రిత్త యిప్పుడేటికి. గటకటం । బడుచు నిట్లు దూరంబలికి తధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; కాలున్‌= కాలూ; చేయిన్‌= చేయీ; మొదలు గాన్‌+కల= మొదలుగా ఉన్న; నా+అంగకములలోనన్‌= 
నా శరీరావయవాలలో; ఒకటియేనిన్‌= ఒక్కటయినా; నిన్నున్‌= నిన్ను; కలయదు= స్పృశించలేదు; రిత్త(న్‌)= వృథా(గా); ఇప్పుడు; 
ఏటికిన్‌= ఎందుకని; కటకటంబడుచున్‌= మనస్సు కష్టపెట్టుకుంటూ; ఇట్టు= ఇలా; దూరన్‌+బలికితి(ఏ)?= నన్ను నిందించావు? 


తాత్సర్యం: రాజా! నా కాలుగానీ చేయిగానీ మరింక ఏ అవయవంగానీ నిన్ను తాకలేదు. ఎందు కింత వ్యథ 
చెందుతున్నావు? వృథాగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు? ఇప్పుడు ఏమంత అపచారం జరిగిపోయిందని? 


వ. అని యమాత్యుల దిక్కు సూచి. 206 
ప్రతిపదార్థం: అని; అమాత్యుల దిక్కు= మం(త్రులవైపు; చూచి= వీక్షించి. 
తాత్సర్యం: అని మం(త్రులవైపు చూచి. 


ఆ. వీరు పెద్దవారు; వీరలు విన నిట్టి; తులువమాటలాడ దొరకు(దగునె? 
యెదిరి. దూలవుచ్చు టే మంచివెరవు? గాం । భీర్యహాని దలచు పెంపు లేదె? 207 


ప్రతిపదార్థం: వీరు= ఈ మంత్రులందరూ; పెద్దవారు= పెద్దలు; వీరలు= వీరంతా; వినన్‌= వింటూండగా; ఇట్టి= ఇటువంటి; 
తులువమాటలు= నీచమైన పలుకులు; ఆడన్‌= మాట్లాడటం; దొరకున్‌= (ప్రభువుకు; తగునె?= తగునా?; ఎదిరిన్‌= ఎదుటి 
వ్యక్తిని; తూల+పుచ్చుట= కించపరచటం; ఏ మంచి వెరవు?= ఏమంత మంచి పద్దతి?; గాంభీర్యహానిన్‌= ఉదాత్తత దెబ్బతింటోంది 
అనే విషయాన్ని; తలంచు= గుర్తించేటువంటి; పెంపు= జౌన్నత్యం; లేదె?= నీకు లేదా? 


శాంతిపర్వను న షష్టాశ్వాసము 953 


తాత్పర్యం: వయోజ్ఞాన వృద్దులూ, పెద్దలూ అయిన మంత్రులు ఇంతమంది వింటూ ఉండగా ఇట్టా నీచంగా 
మాట్లాడటం నీవంటి ప్రభువుకు తగిన విషయమేనా? ఎదుటివారిని కించపరచటమే మంచిపద్దతి అనుకొంటున్నావా? 
నీ గాంభీర్యం దెబ్బతింటున్నది - అనే విషయాన్ని గమనించేపాటి బౌన్నత్యంకూడా నీకు లేదనుకోనా? 


క. వనితల పురుషులయెడం బు । ట్టినయది వెల్లివిరిసేంత దిమ్మరితన, మె 
ట్టి నికృష్ణుం డైనను ని । ప్పనికిం జొరండు; దగునె యిది నృపాలసుతునకున్‌? 208 


ప్రతిపదార్థం: వనితల - పురుషుల+ఎడన్‌= (స్త్రీపురుషుల మధ్య; పుట్టిన+అది= ఏర్పడిన సంబంధాన్ని; వెల్లివిరిసేత= బాగా 
ప్రచారం చేయటమనేది; డిమ్మరితనము= దుష్టుడి లక్షణం; ఎట్టి= ఎంతటి; నికృష్ణుండు+ఐననున్‌= నీచుడైనా; ఇప్పనికిన్‌= 
ఈ పనికి; చొర(డు= పూనుకోడు; నృపాలసుతునకున్‌= నీవంటి రాకుమారుడికి; ఇది; తగునె?= అర్హమా? 


తాత్సర్యం: స్త్రీపురుష సంబంధాన్ని ఊరంతా వరదగట్టించటం దుష్టలక్షణం. ఎంతటి నీచుడైనా ఈ పని చెయ్యడు. 
అటువంటిది ఒక రాజకుమారుడవై నీవు చేయటం సమంజసమా? చెప్పుము. 


చ. బిసరుహపత్రలగ్న జలబిందువు చాడ్పున సంగవర్ణితో 
ల్లసనమునన్‌ వసించితి నిలావర! నీ మది నిట్టిదానింగా 
బొసంగ నెటుంగవైతి నను; బొంకగు టేర్పడియెన్‌ విముక్తి చొ 
ప్పు సదయరవత్తి నీకు మునిపుంగవు చెప్పుట మాటలేటికిన్‌? 209 


ప్రతిపదార్థం: ఇలావర!= భూవిభూ!; బిసరుహప(త్ర= తామరపాకుమీద; లగ్న= నిలిచిన; జలబిందువు చాడ్సునన్‌= నీటిబిందువువలె; 
సంగవర్చిత= సాంగత్యరహితమైన; ఉల్లసనమునన్‌= విలాసంతో; వసించితిన్‌= ఇంతకాలమూ జీవించాను; ఇట్టిదానిన్‌+కాన్‌= 
ఇటువంటి నిస్సంగగా; ననున్‌= నన్ను; పొసంగన్‌= సముచితంగా; నీ మదిన్‌= నీ మనస్సులో; ఎజుంగవు+ఐతి(వి)= 
తెలుసుకోలేకపోయావు; సదయవృత్తిన్‌= దయామయమైన ప్రవృత్తితో; నీకున్‌= నీకు; విముక్తి చొప్పు= మోక్షపద్దతి; మునిపుంగవు 
చెప్పుట= పంచశిఖమునీశ్వరుడు ఉపదేశించటం; బొంకు+అగుట= అసత్యం కావటం; ఏర్పడియెన్‌= జరిగింది, సిద్ధించింది; 
మాటలు+ఏటికిన్‌= ఇంక వెయ్యిమాటలు ఎందుకు? 


తాత్పర్యం: తామరాకుమీద నీటిబొట్టువలె నిస్సంగంగా జీవితం గడుపుతున్నాను. నన్ను నీవు తెలిసికొనలేకపోయావు. 
అంటే - పంచశిఖమునీశ్వరుడు దయతో నీకేదో ముక్తిమార్గం ఉపదేశించాడు - అన్నది అసత్యమని తేలింది. 
ఇంతకూ సారాంశం ఇదీ. ఇంక వేయిమాటలు ఎందుకు! 


నిశేషం: అలం: ఉపమ. 


క నీవు గృహధర్మ పరతయు. । బో విడిచితి; నీకు మోక్షమును విదితము గా 
దేవలనికి. గా కిట్లు ధ । రావర! మిథ్యా ప్రబోధరతు(డై తరయన్‌. 210 


ప్రతిపదార్థం: ధరావర!= భూభర్తా!; నీవు; గృహధర్మపరతయున్‌= గృహస్థాశ్రమధర్మాన్ని ఆచరించటమూ; పోవిడిచితి(వి)= పూర్తిగా 
విడిచిపెట్టేశావు; నీకున్‌= నీకు; మోక్షమును= ముక్తిమాగ్గమంటామా - అదీ; విదితము+కాదు= అర్థం కాలేదు; అరయన్‌= ఆలోచిస్తే; 
ఏవలనికిన్‌+కాక= ఎటూ చెందకుండా; ఇట్టు= ఇట్టా; మిథ్యా ప్రబోధరతు(డు(డవు)= మిథ్యాజ్ఞానంలో సంబరపడే వాడవు; ఐతి(వి)= 
అయ్యావు. 


తాత్పర్యం: రాజా! నీవు అటు గృహస్థాశ్రమధర్మాలనూ విడిచి పెట్టేశావు. ఇటు మోక్షమార్గమూ నీకు అర్థం కాలేదు. 
రెంటికీ చెడ్డావు. ఒక మిథ్యాజ్ఞానంతో సంబరపడుతున్నావు. 


క. ముక్తులు ముక్తులం గలయుట | యుక్తమ - యది నభము నభము నొందు తెజంగు, నీ 
ముక్తత బొంకని దీనిని । సక్తతగా నీవు గనుట సాలదె తెలుపన్‌? 211 


ప్రతిపదార్థం: ముక్తులు= భవబంధాలనుండి మానసికంగా ముక్తిపొందినవారు; ముక్తులన్‌= అటువంటి ముక్తులతో; కలయుట= 
కలవటం; యుక్తము+అ= ఉచితమే; అది= ఆ కలయిక; నభము= ఆకాశం; నభమున్‌= ఆకాశాన్ని; ఒందు తెజంగు= 
పొందినట్టుంటుంది; దీనినిన్‌= ఈ కలయికను; సక్తతగాన్‌= సాంగత్యంగా; నీవు; కనుట= భావించటమనేది; నీ ముక్తత= నీవు 
ముక్తుడవనటం; బొంకు+అని= అబద్దమని; తెలుపన్‌= తెలియజెయ్యటానికి; చాలదె?= సరిపోదా? 


తాత్పర్యం: ముక్తులూ, ముక్తులూ కలవటం ఎప్పుడూ యుక్తమే - ఆకాశమూ, ఆకాశమూ కలిసినట్టుగా. రెండూ 
శూన్యాలే. కాబట్టి సక్తత అనేదే ఉండదు. కానీ, నీవు ఈ కలయికను సక్తతగా భావించావు. అంటే నీవు ముక్తుడవు 
కావన్నమాట. నీ ముక్తత అబద్ద మనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? 


వ. మనము ముక్తులము గాకున్నను మనకు సాంగత్యము గలుగుట నింద్యంబుగా దెట్లంటేని. 212 


ప్రతిపదార్థం: మనము= నీవు, నేనూ; ముక్తులము= ముక్తులం; కాకున్నను= కాకపోయినప్పటికీ; మనకు= మన ఇద్దరికీ; 
సాంగత్యము= కలయిక; కలుగుట= ఏర్పడటం; నింద్యంబు+కాదు= దుష్టం కాదు; ఎట్టు+అంటి(వి)+ఏనిన్‌= అది ఎట్లా అంటే. 


తాత్పర్యం: మనం ముక్తులం కాకపోయినప్పటికీ, మనకు కలయిక ఏర్పడటం దుష్టం కాదు. అది ఎట్టా అంటే 
చెప్పుతాను వినుము. 


సీ. నిభిలజన శ్రోత్రసుఖకరం బగు చరి । త్రమున( బెంపారెడు ప్రథన నృపతి 
కులమునయిట్టితి, సులభ నా పేరు, మ । త్పూర్వులు శతశ్చంగమునను ద్రోణ 
మునను శక్రద్వారమున మహాధ్వరములు । సేసిరి, విను పాకశాసనుండు 
దమ పాలి కేతేర( దద్గోష్టి( బరమార్ధ । చింత సేయుదురు, భూకాంత! యేను 


తే. నాకు నెనయైన పురుషుండు లేకయునికి | మోక్షధర్మ ప్రవర్తనమున( జరింతుం 
గాన నీ చూచు వర్ణసాంకర్య మస్మ । దీయ సాంగత్యమున లేమి దెల్లమరయ. 213 


ప్రతిపదార్థం: భూకాంత!= భూపతీ!; నిఖిలజన= సమస్తజనుల; శ్రోత్ర= చెవులకు; సుఖకరంబు+అగు= పండువుగా సుఖప్రదమైన; 
చరిత్రమునన్‌= చరిత్రతో; పెంపు+ఆరెడు= పెంపొందుతున్న; ప్రథననపతి కులమునన్‌= ప్రథనుడు అనే పేరుగల రాజుగారి 
వంశంలో; పుట్టితిన్‌= జన్మించాను; నా పేరు; సులభ; మత్‌+పూర్వులు= మా వంశంలో పూర్వపు పెద్దలు; శతశ్చంగమునను= 
శతశ్చంగం అనే చోట; [ద్రోణమునను= [ద్రోణం అనే చోట; శక్రద్యారమునన్‌= శక్రద్యారం అనే చోట; మహా+అధ్వరములు= 
గొప్ప యజ్ఞాలు; చేసిరి= చేశారు; విను; పాకశాసనుండు= దేవేంద్రుడంతటివాడు; తమపాలికిన్‌= తమ సన్నిధికి; ఏతేరన్‌= రాగా; 
తద్‌+గోష్టిన్‌= అతడితో గోష్టిలో; పరమార్థ చింత= పరమార్థానికి సంబంధించిన ఆలోచనలు; చేయుదురు= చేస్తూ ఉండేవారు; 
నాకున్‌= నాకు; ఎనయైన= సాటియైన; పురుషుండు= మగవాడు; లేక+ఉనికిన్‌= లేకపోవటంతో; ఏనున్‌= నేను; మోక్షధర్మ 
ప్రవర్తనమునన్‌= మోక్షధర్మ ఆచరణతోనే; చరింతున్‌= సంచరిస్తున్నాను; కానన్‌= కాబట్టి; నీ+చూచు= నీవు చూస్తున్న; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 955 


వర్లసాంకర్యము= (బ్రాహ్మణ, క్షత్రియ వర్ల సాంకర్యం అనేది; అస్మదీయ= మన ఇద్దరియొక్క; సాంగత్యమునన్‌= కలయికలో; 
ల a దం యలు 
లేమి= లేకపోవటం; అరయన్‌= పరిశీలించి చూస్తే; తెల్లము= తేటతెల్లం. 


తాత్సర్యం: ఓ క్షత్రియా! నేను ప్రథనమహారాజు వంశంలో పుట్టిన దానను. మా వంశచరిత్ర జగదానందదాయకం. 
ప్రజల చెవులకు పండుగ. నా పేరు సులభ. మా వంశంలో పూర్వీకులు శతశృంగంలో, (ద్రోణంలో, శక్రద్యారంలో 
మహాయజ్ఞాలు అనేకం చేశారు. దేవేంద్రుడంతటివాడు తానై తరలివచ్చి కూర్చుంటే మా పెద్దలు ఆయనతో 
పరమార్థగోష్టి నడిపేవాళ్ళు తెలుసా? వింటున్నావా? నాకు సాటివచ్చే పురుషుడు కనిపించకపోవటంతో నేను ఇట్టా 
మోక్షధర్మం పట్టి సంచరిస్తున్నాను. కాబట్టి మన ఇద్దరి సాంగత్యంలోనూ నీవు అనుకునే వర్షసాంకర్యం ఏమీ లేదు. 
నేను బ్రాహ్మణిని కాను సుమా! 

విశేషం: “నీవు బ్రాహ్మణివి - నేను క్షత్రియుడను' మన ఇద్దరి సాంగత్యమూ నింద తేదా? - అని తిక్కన గారి జనకుడు చాలా 
సుకుమారంగా పలికాడు (182). వ్యాసభారతంలో ఇది చాలా ఘాటుగా ఉన్నది. 'నీవు బ్రాహ్మణ కాంతవు - నేను క్షత్రియ 
పురుషుడను. కాబట్టి మొదటిది వర్లసాంకర్యం. నీవు యోగినివి - నేను గృహస్టుడను. కాబట్టి రెండవది ఆ(శ్రమసాంకర్యం. నీ 
గోత్రమేమిటో నాకు తెలియదు. నా గోత్రం ఏమిటో నీకు తెలియదు. ఒకవేళ సగోత్రులమైతే మూడవది గోత్రసాంకర్యం. నీ 
భర్త జీవించి ఉన్నాడో - ప్రోషితుడయ్యాడో. ఏమయినా పరభార్యవు. పొందదగని దానవు. కాబట్టి నాలుగవది ధర్మసాంకర్యం. 
ఇన్ని అకార్యాలకు సిద్దపడుతున్నావు. ఇది అజ్ఞానమో! మిథ్యాజ్ఞానమో!' అన్నాడు వ్యాసులవారి జనకుడు. “వర్లప్రవరముఖ్యాసి 
బ్రాహ్మణీ క్షత్రియో హ్యహమ్‌। నావయోరేకయోగో2స్తి మా కృథా వర్లసంకరమ్‌. (12-308-59). వర్తసే మోక్షధర్మేషు గార్హస్ట్యే 
త్వహమాశ్రమే | అయం చాపి సుకష్టస్తే ద్వితీయో22శముసంకరః (60). సగోత్రాం వాసగోత్రాం వాన వేద త్వాం న వేత్సనూమ్‌ 
। సగోత్రమానిశంత్యాస్తే తృతీయో గోత్రసంకరః (61). అథ జీవతి తే భర్తా ప్రోషితో2ప్యథవా క్వచిత్‌ | అగమ్యా పరభార్యేతి 
చతుర్లో ధర్మసంకరః ॥ (62) సా త్వమేతాన్యకార్యాణి కార్యాపేక్షా న్యవస్యసి । అనిజ్ఞానేన నా యుక్తా మిధ్యాజ్ఞానేన వా పునః॥ 
* (63). ఇన్ని శ్లోకాల సారాంశాన్నీ ఒక తేటగీతిలోకి (6-182) సంగ్రహించాడు తిక్కన. వీటికి అన్నింటికీ సమాధానంగా మన 
కలయికలో ఏ సాంకర్యమూ ఏ అధర్మమూ లేదని ఈ సీసపద్యంలో సులభ స్పష్టం చేసింది. ప్రథననృపతి కులంలో పుట్టాను 
అనటం వలన వర్ల గోత్రసూచన. అవివాహితనూ, కన్యనూ అని చెప్పటం వలన ఆ(శ్రమ-ధర్మ సాంకర్యాలు లేవని సూచన. 
క ననుడా(పనేల దానం । గనియెడునది గలదె? ముక్తి గలదో? లేదో? 

జనకున కరసెద( గా కని | చనుదెంచితి(, దప్పె యది విచారింపంగన్‌.” 214 

ప్రతిపదార్థం: ననున్‌= నన్ను నేను; డా(పన్‌+ఏల= దాచుకోవటం ఎందుకు?; దానన్‌= అట్టా దాచుకున్నందు వలన; కనియెడునది= 
పొందేది; కలదె?= ఏమైనా ఉన్నదా?; జనకునకున్‌= ఈ జనకమహారాజుకు; ముక్తి= ముక్తి అనేది; కలదో?= ఉన్నదో?; లేదో?; 
అరసెదన్‌+కాక= పరీక్షించెదను; అని; చనుదెంచితిన్‌= వచ్చాను; విచారింపంగన్‌= ఇప్పుడు ఆలోచించి చూస్తే; అది; తప్పె= 
తప్పయిపోయింది, వ్యర్థమని తేలింది. 

తాత్సర్యం: నన్ను నెను కప్పి పుచ్చుకొనవలసిన అవసరం ఏముంది? అట్లా చేసినందువలన నాకు కలిగేది ఏముంది? 
జనకమహారాజు ముక్తుడా? కాదా? - పరిశీలిద్దామని వచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే అది తప్పే అని తేలింది.” 


క. అని యిట్లు పలుకు పలుకులు । విని పలుకకయున్న జనకవిభు నాననముం 
గను6గొని సులభ నగుచు ని । ట్లనియె నతనితోడం గౌరవాన్వయముఖ్యా! 215 


ప్రతిపదార్థం: కారవాన్వయముఖ్యా!= కౌరవవంశంలో (ప్రధానమైనవాడా! ఓ ధర్మరాజా!; అని; ఇట్టు= ఈ (ప్రకారంగా; పలుకు= 
పలుకుతున్న; పలుకులు= మాటలు; విని= ఆలకించి; పలుకక+ఉన్న= మాట్లాడకుండా కూర్చున్న; జనకవిభు+ఆననమున్‌= 


జనకమహారాజుయొక్క ముఖాన్ని; కనుంగొని= చూచి; సులభ= ఆ సులభ; నగుచున్‌= నవ్వుతూ; అతనితోడన్‌= ఆ జనకుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇలా అంది. 
తాత్పర్యం: (ఇదంతా భీష్ముడు ధర్మరాజుతో చెప్పుతున్నాడు) ఓ ధర్మరాజా! సులభ ఇట్టా మాట్లాడుతుంటే 
వింటూ జనకమహారాజు మౌనంగా ఉండిపోయాడు. ఆ రాజుగారి ముఖం చూసి నవ్వుతూ మళ్ళీ సులభ ఇట్టా 
అన్నది. 
తే. “అగ్ని వెచ్చనొ? చల్లనో? యని మనమున. । గరము సందియ మందుట గాదె నిన్ను 

నధిప! ముక్తుండవో? కావొ? యని తలంచు । టది మదీయ బాలిశభావ మని తలంపు. 216 


ప్రతిపదార్థం: అధిప!= జనకమహారాజా!; నిన్నున్‌= నిన్ను; ముక్తుండవో?= ముక్తి పొందినవాడవో?; కావొ?= కావో?; అని; 
తలంచుట+అది= ఆలోచించటమనేది; అగ్ని= నిప్పు; వెచ్చనా?= వేడిగా ఉంటుందో?; చల్లనో?= చల్లగా ఉంటుందో?; అని; 
మనమునన్‌= మనస్సులో; సందియము+అందుట+కాదె= సందేహించటం కాదా!; మదీయ= నాయొక్క; బాలిశభావము= 
అవివేకం; అని; తలంపు(ము)= భావించుము. 

తాత్సర్యం: 'రాజా! నీవు ముక్తుడవు అవునో కాదో అని నేను సంశయించటం - అగ్ని వేడిగా ఉంటుందో చల్లగా 
ఉంటుందో అని సందేహించటంతో సమానం. ఇది కేవలం నా అజ్ఞానమనీ మూర్ధత్వమనీ భావించుము. 


విశేషం: అలం: దృష్టాంతం. 


చ. జనవర! నీ సుభాషల నసత్యమొకండును లేదు నీవు స 

న్మునిగణకీర్తనీయు(డవు మోక్షము నీ కజిచేతిలోనిదై 

యునికి దృఢంబుగా( గనియు నొండొక చందము మాటలాడితిన్‌ 

నిను నగుపింపంగా వలసి నీదగు మన్నన శంక వాసినన్‌. 217 
ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా! నీ= నీయొక్క; సుభాషలన్‌= మంచి మాటలలో; అసత్యము= అబద్దమనేది; ఒకండునున్‌= 
ఒక్కటికూడా; లేదు; నీవు; సత్‌+మునిగణ= మహాముని బృందంచేత; కీర్తనీయుండవు= స్తుతింపదగినవాడవు; మోక్షము= ముక్తి 
అనేది; నీకున్‌= నీకు; అజచేతిలోనిది= అరచేతిలోది; ఐ+ఉనికి= అయి ఉండటం; దృఢంబుగాన్‌= గట్టిగా; కనియున్‌= తెలిసికొని 
కూడా; నీది+అగు= నీవు ఇచ్చినటువంటి; మన్ననన్‌= గౌరవంవల్ల (చనవువలన); శంక+పాసినన్‌= (అయ్యో); మహారాజు కదా; 
నేను ఇట్టా మాట్టాడవచ్చునా? - అనే శంక తొలగిపోవటంతో; నినున్‌= నిన్ను; నగుపింప(గాన్‌+వలసి= నవ్విద్దామనిపించి; ఒండొక 
చందము= మరొకరకం; మాటలు= పలుకులు; ఆడితిన్‌= పలికాను. 
తాత్సర్యం: రాజా! నీవు మాట్లాడిన వాక్యాలలో ఒక్కటయినా అసత్యం లేదు. మునీశ్వరులచేతకూడా కీర్తనీయుడవు. 
మోక్షం నీకు అరచేతిలోనిది. ఇన్నీ తెలిసినా - నీవు ఇచ్చిన మన్ననతో జంకు వదిలిపోయి, నిన్ను నవ్విద్దా మనిపించి 
(ఆటపట్టిద్దామని) మరోరకంగా మాట్లాడాను. అంతే సుమా! 


క. అవియెల్ల నసత్యంబుల | యవనీశ్వర! యరయవచ్చుటది యొక్కండు ని 

కువ మీ యపరాధము భవ । దవిరళ సౌజన్యమగ్న మగుగాక తగన్‌. 218 
ప్రతిపదార్థం: అవనీశ్చర= మహారాజా!; అవి+ఎల్లన్‌= ఆ నా మాటలన్నీ; అసత్యంబులు+అ= అబద్దాలే; అరయన్‌+వచ్చుట= 
నిన్ను పరీక్షించటానికి నేను రావటం అనేది; అది+ఒక్క(డు= ఆ ఒక్కటీ; నిక్కువము= నిజం; -ఈ+అపరాధము= ఈ తప్పు;తగన్‌= 
తగినట్టు; భవత్‌= నీయొక్క; అవిరళ= చిక్కనైన; సౌజన్య= జొదార్యంలో(సజ్జ్ఞనత్వంతో); మగ్నము+అగున్‌+కాక= మునిగిపోవుగాక! 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 957 


తాత్సర్యం: ఓ రాజా! ఇంతవరకూ నేను మాట్లాడినవన్నీ అసత్యాలే. అయితే - నిన్ను పరీక్షించాలి అని రావటం 
ఉన్నదే - అదొక్కటే నిజం. నా ఈ అపరాధం నీ స్నిగ్రమైన సౌజన్యంలో (మంచితనంలో) మునిగి, మరుపున 
పడిపోవాలని ఆశిస్తున్నాను. 


క సులభానామము సంసృతి | పొలమొల్లక తిరుగుటయును భూలోకవరా! 
కలరూప నేటి కిచ్చట । నిలిచెద నీవు మునిసేవనీయు(డ వగుటన్‌.' 219 


ప్రతిపదార్థం: భూలోకవరా!= భూపాలా!; సులభానామము= సులభ అనే పేరు; సంసృతి పొలము= సంసార పరిధి; ఒల్లక= 
ఇష్టపడక; తిరుగుటయును= దేశసంచారం చేయటం; కల+రూపు+అ= (ఇవి రెండూ) ఉన్న స్వరూపమే.; నీవు; ముని= మునులకు 
కూడా; సేవనీయు(డవు= సేవింపదగినవాడవు; అగుటన్‌= కాబట్టి; నే(టికిన్‌= ఈ రోజుకి; ఇచ్చటన్‌= ఇక్కడే; నిలిచెదన్‌= ఉంటాను. 


తాత్పర్యం: జనకమహారాజా! నా పేరు సులభ అనేదీ, నేను సంసార బంధం ఇష్టపడక దేశసంచారం చెయ్యటమనేదీ 


- ఇవి రెండూ ఉన్న నిజాలు. నీవేమో మునులకుకూడా అర్భనీయుడవు. కాబట్టి ఈ రోజు ఇక్కడే నీ అతిథిగా 
ఉంటాను.” 


తే. అనిన( దానును మంత్రులు నవ్విభుండు | సులభం గొనియాడె; నా(డెల్ల నలఘుగోష్టిం 
బ్రియము రెట్టింప నయ్యోగినియును దారు । నెమ్మి నొక్కట నుండిరి నృపవరేణ్య! 220 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజశ్రేష్టా! ధర్మరాజా!; అనినన్‌= సులభ ఇట్లా అనేసరికి; ఆ+విభుండు= ఆ జనకమహారాజు; 
మంత్రులున్‌= మం(తులూ; తానునున్‌= తానూ; సులభన్‌= సులభాదేవిని; కొనియాడెన్‌= ప్రశంసించాడు; నాండు+ఎల్లన్‌= ఆ 
రోజంతా; అలఘుగోష్టిన్‌= సుదీర్ణమైన చర్చలో (విలువైన గోష్టి; ప్రియము= ప్రీతి; రెట్టింపన్‌= రెట్టింపుకాగా (ఇబ్బడికాగా); 
ఆ+యోగినియును= ఆ సులభాదేవీ; తారును= రాజూ, మం(త్రులూ; నెమ్మిన్‌= మైత్రితో (ఆదరంతో); ఒక్కటన్‌+ఉండిరి= 
ఒకేచోట కాలక్షేపం చేశారు. 


తాత్సర్యం: ఇట్లా సులభాదేవి పలికేసరికి జనకుడూ అతడి మంత్రులూ ఆమెను ఎంతగానో కొనియాడారు. 
ధర్మరాజా! ఆ రోజంతా వారందరికీ విలువైన విషయాలతో గోష్టి నడిచింది. ప్రేమాదరాలతో ఒకేచోట కాలక్షేపం 
చేశారు. 


వ. మటునా( డజ్జనపతి యనుమతిసేయ నమ్మహానుభావ నిజేచ్చం జనియె' నని చెప్పిన నప్పారవోత్తముండు 
ప్రమోదాయత్తస్వాంతుండయి శాంతనవునితో 'శుకుని కెవ్విధంబున వైరాగ్యంబు సొప్పడియెం జెప్పవే?' 
యనుటయును నతం డా ధర్మ సుతున క్లినియె. 221 


ప్రతిపదార్థం: మటునా(డు= మరుసటిరోజు; ఆ+జనపతి= ఆ జనకమహారాజు; అనుమతి+చేయన్‌= అనుమతించగా; ఆ+ 
మహానుభావ= ఆ మహాత్మురాలు - సులభాదేవి; నిజ+ఇచ్చన్‌= తన కోరిక ప్రకారం; చనియెన్‌= వెళ్ళిపోయింది; అని; చెప్పినన్‌= 
భీష్ముడు వివరించేసరికి; ఆ+పౌరవ+ఉత్తముండు= పురువంశంలో ఉత్తముడైన ఆ ధర్మరాజు; ప్రమోద= ఆనందానికి; ఆయత్త= 
స్వాధీనమైన; స్వాంతుండు+అయి= హృదయం కలవాడై (మనస్సులో సంతోషించి); శాంతనవునితోన్‌= శంతనుమహారాజు 
పుత్రుడైన భీష్ముడితో; శుకునికిన్‌= శుకమహర్షికి; ఏ+విధంబునన్‌= ఎట్టాగ; వైరాగ్యంబు= విరక్తి అనేది; చొప్పడియెన్‌= ఏర్పడింది?; 
చెప్పవే?= దయచేసి వివరించవా?; అనుటయున్‌= అనటమూ; అతండు= ఆ భీష్ముడు; ఆ; ధర్మసుతునకున్‌= ధర్మరాజుకు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: మరుసటిరోజు జనకుడి అనుమతితో ఆ సులభాదేవి వెళ్ళిపోయింది” అని భీషు శడు వివరించగా, ధర్మరాజు 
'శుకుడికి వైరాగ్యం ఎట్టా కలిగింది? అనే ప్రశ్న వేశాడు. దానికి బదులుగా భీష్ము డీ విధంగా చెప్ప సాగాడు. 


వేదవ్యాసుండు శుకున కుపదేశించిన వైరాగ్యప్రకారము (సం. 12-309-2) 


స.  “ప్రాకృతజనుల వర్తనములవెంటం జి | త్రమున జరామరణముల కలిమి 
దల(పక యేమలి మెలంగెడు శుకుజూచి | విపులధర్మజ్ఞాన నిపుణ ధిషణుం 
డైన వేదవ్యాసు( డాతని కిట్లను । “మనసు నింద్రియములు మర్దితములు 
గా జేయు ముత్పథగాములు గానీకు | మక్రోధసత్య శమార్దవములు. 


తే  దపము దమము నహింసయు ధర్మమునకు । నాకృతులు వీనిం బాలింపు మా(కలియును 
నీరువట్టును దగియెడు నెటి నడంచి । దేవతాతిథి శేషోపజీవి వగుము. 222 


ప్రతిపదార్థం: ప్రాకృతజనుల= పామరజనులయొక్క; వర్తనములవెంటన్‌= నడవడికలను అనుసరిస్తూ; జరామరణముల= 
ముసలితనం, మరణం అనే విషయాలయొక్క; కలిమిన్‌= ఉనికిని; చిత్తమునన్‌= ఎడదలో; తలయక= ఆలోచించకుండా; ఏమటి= 
ఏమరుపాటుతో; మెలగాౌడు= జీవిస్తున్న; శుకున్‌= తన పుత్రుడైన శుకుడిని; చూచి= తిలకించి; నిఖిల= సమస్తమైన; ధర్మ= 
ధర్మాలకు సంబంధించిన; జ్ఞాన= ఎరుకతో; నిపుణ= నిపుణమైన; ధిషణుండు= బుద్దికలవాడు; ఐన= అయిన; వ్యాసు(డు= 
వ్యాసభగవానుడు; ఆతనికిన్‌= ఆ శుకుడికి; ఇట్టు; అనున్‌= చెప్పుతున్నాడు; మనసున్‌= మనస్సునూ; ఇంద్రియములున్‌= జ్ఞాన 
కరే శం దైయాలనూ; మర్షితములుగాన్‌= అణచివేయబడినవిగా; చేయుము; ఉత్సథగాములు= తప్పుడు మార్గాలలో ప్రయాణించేవిగా; 
కానీకుము= కానీయకుము; అఆ(క్రోధ= (క్రోధం లేకపోవటం; సత్య= సత్యం; శమ= అంతరింద్రియని[గ్రహం; ఆర్జవములున్‌= 
బుజుత్వం అనే ఇవీ; తపమున్‌= తపస్సూ; దమమున్‌= బాహ్యేంద్రియ నిగ్రహం; అహింసయున్‌= హింసా(ప్రవృత్తి లేకపోవటం 
- ఇవన్నీ; ధర్మమునకున్‌= ధర్మానికి; ఆకృతులు= స్వరూపాలు; వీనిన్‌= వీటిని; పాలింపుము= ఆచరించుము; ఆ(కలియును= 
ఆకలీ; నీరువట్టును= దప్పికా; తగియెడు నెటీన్‌= తగిన పద్దతిలో; అడంచి= అణచివేసికొని; దేవతా+అతిథి= దేవతలకూ, 
అథితులకూ సమర్పించాక; శేష= మిగిలినదానితో; ఉపజీవివి= జీవించేవాడవు; అగుము= కమ్ము. 


తాత్సర్యం: “జీవుడికి జరామరణాలు ఉన్నాయి అనే విషయమే మర్చిపోయి పామరజనులతో కలిసి అజాగ్రత్తగా 
జీవితం గడిపివేస్తున్న శుకుడిని చూసి వ్యాసుడు ఇట్లా ఉపదేశించాడు. 'మనస్సునూ, ఇంద్రియాలనూ మర్దించి 
స్వాధీనం చేసికొమ్ము. వాటిని ఎప్పుడూ తప్పుడు దారులలోనికి రానివ్వకుము. అదుపులో ఉంచుకొమ్ము. 
క్రోధత్యాగం, సత్యం, నిగ్రహం, బుజుత్వం, తపస్సు, అహింస - అనేవి ధర్మానికి ఆకారాలు. వీటిని పరిపాలించుము. 
ఆకలి దప్పికలను నేర్పుగా తగ్గించుకొమ్ము. దేవతలకూ, అతిథులకూ సమర్పించాక మిగిలినదానితో జీవితం 
గడుపుకొనటం అలవాటు చేసికొమ్ము. 


క. నురువున నొనరించిన పం । జరంబులో నున్న పులుగు చాడ్పున మేనం 
బురుషవర! జీవ ముండుట । పరికింపక యేమటింగ( బాడియె నీకున్‌? 223 

ప్రతిపదార్థం: పురుషవర!= ఓ మానవోత్తమా!; నురువునన్‌= ఫేనంతో(నీటి నురుగుతో); ఒనరించిన= తయారుచేసిన; 
పంజరంబులోన్‌= పంజరంలో; ఉన్న= ఉన్నటువంటి; పులుంగు చాడ్పునన్‌= పిట్టవలె; మేనన్‌= శరీరంలో; జీవము= (ప్రాణం; 
ఉండుట= ఉండటాన్ని; పరికింపక= గమనించకుండా; ఏమణంగన్‌= ఇట్టా ఏమరుపాటుతో ఉండటం; నీకున్‌= నీకు; పాడియె?= 
తగునా? 

తాత్పర్యం: నాయనా! నురుగుతో చేసిన పంజరంవంటిది ఈ శరీరం. ఇందులో ఒక పిట్టవలె ఉంటున్నది ప్రాణం. 
ఈ పరిస్థితిని గమనించకుండా ఏమరుపాటుతో ఉండటం నీకు తగునటరా! (ఈ నురుగు పంజరం ఏ క్షణంలోనైనా 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 959 


చితికిపోవచ్చును. పిట్ట తుర్రుమనవచ్చును. తలచుకొంటేనే భయంగా ఉంటుందే - నీకసలు నిద్ర ఎట్టా పట్టుతున్నది 
పుత్రకా! అని భావం.) 


విశేషం: అలం: ఉపమ. దీనికి సంస్కృత మూలం: “ఫేనపాత్రోపమే దేహే జీవే శకునివత్‌ స్థితే । అనిత్యే ప్రియసంవాసే కథం 
స్వపిషి పుత్రక॥” (సం. 12-309-6) 
తే.  ఎన్నికొనుచుండ( జనుచుండు నేండ్లు లివ్వి । ధమున నాయువు దోడ్తోడ( దటి(గి జీవ 

హాని వాటిల్లంగా. బుత్ర! యనవధాన । నిద్ర మోహితు(డై యున్ని నీకు దగునె? 224 


ప్రతిపదార్థం: పుత్ర!= బిడ్డా!; ఎన్నికొనుచుండన్‌= లెక్క పెట్టుకొంటూంటే; ఏండ్లులు= సంవత్సరాలు; చనుచుండున్‌= వెళ్ళిపోతూ 
ఉంటాయి; ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఆయువు= ఆయుర్దాయం; తోడ్లోడన్‌= (క్రమక్రమంగా; తటింగి= తరిగిపోయి; 
జీవహాని= ప్రాణవియోగం; పాటిల్లంగాన్‌= జరిగే పరిస్థితి ఉండగా; అనవధాన= ఏమరుపాటు అనేటటువంటి; నిద్రన్‌= నిద్రలో; 
మోహితుండై= సమ్మోహితుడై; ఉన్కి= ఉండటమనేది; నీకున్‌= నీకు (నీ వంటి వాడికి); తగునె?= అర్హమా? - సమంజసమా? 


తాత్పర్యం: తనయా! లెక్కపెట్టుతూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాయి సంవత్సరాలు. ఇట్టా క్రమక్రమంగా 
ఆయుర్దాయం తరిగిపోయి, చివరికి హంస ఎగిరిపోతుంది. ఇది తెలిసి నీవంటివాడు ఏమరుపాటుతో నిద్రపోతూ 
ఉండటం తగునా? చెప్పుము. లేచి పరుగెత్తవద్దూ? 

విశేషం: దీని మూలశ్లోకం ఇట్టా ఉన్నది. “గణ్యమానేషు వర్తేషు క్షీయమాణే తథాయుషి జీవితే శిష్యమాణే చ కిముత్తాయ న 
ధావనసి?” (12-309-8). 'గణ్యమానేషు' అనే పదానికి అనువాదంగా ఎన్నికొనుచుండన్‌ అన్నాడు తిక్కన. ఎన్నటం, ఎంచటం 
అనేవి లెక్కపెట్టటం అనే అర్థంలో నెల్లూరు మాండలికాలట. 


క, విను మాంసశోణిత వివ | రనమగు నైహికమునందు( దత్సరులు పరం 
బని యొకటి కలిమి దల(పరు । గొనరు బుధులమాట నాస్తికులు వినయనిధీ! 225 


ప్రతిపదార్థం: వినయనిధీ!= వినయానికి నిధీ!; విను; మాంస= మాంసంతోనూ; శోణిత= రక్తంతోనూ; వివర్హనము+అగు= 
వృద్దిపొందేటువంటి; ఐహికమునందున్‌= ఈ శరీరంపట్టా, ఈ జన్మపట్టా; తత్సరులు= సంసక్తులైనవారు; పరంబు+అని= పరము 
అంటూ; ఒకటి; కలిమి= ఉండటాన్ని; తలంపరు= అసలు ఆలోచించరు; నాస్తికులు= పరము లేదు అనే ఈ నాస్తికులు; బుధుల= 
పండితులయొక్క; మాట= ఉపదేశాన్ని; కొనరు= స్వీకరించరు. 

తాత్సర్యం: ఓ వినయశీలీ! ఇహలోకం అంతా మాంసశోణితాలతో వృద్ది పొందుతూ ఉంటుంది. దానిలో 
సంసక్తులైనవారు పరలోకం అంటూ ఒకటి ఉన్నది - అనే విషయాన్ని (గ్రహించరు (నాస్తికులు). వీళ్ళు పెద్దల 
మాట చెవిని పెట్టరు. 


తే. బుద్దిమంతుల తెరువున( బోక యుత్ప । థప్రవర్తుల నడచు పథంబునందు. 
జనుట విను మప్పటికి. జూడ దనకు. జాల । నించియుండు నాపద యొనరించు€ బిదప. 226 


ప్రతిపదార్థం: వినుము; బుద్దిమంతుల= బుద్దిమంతులయొక్క; తెరువునన్‌= మార్గంలో; పోక= నడవకుండా; ఉత్సథవర్తులు+అ= 
దుష్టులు మాత్రమే; నడచు= ప్రయాణించే; పథంబునందున్‌= మార్గంలో; చనుట= నడవటం; అప్పటికిన్‌ చూడన్‌= అప్పటికి 
చూస్తే; తనకున్‌= తనకు; చాలన్‌= బాగా; ఇంచియుండున్‌= నచ్చి కనపడుతుంది - ఆనందదాయకంగా ఉంటుంది; పిదపన్‌= 
తరువాత; ఆపద+ఒనరించున్‌= ఆపద కలిగిస్తుంది. 


తాత్పర్యం: బుద్దిమంతుల మార్గంలో పోకుండా దుష్టులమార్గంలో నడిస్తే అది అప్పటికి బాగానే ఉంటుంది. 
తృప్తిగానూ, ఆనందంగానూ ఉంటుంది. కానీ, ఆలోచించి చూడగా - అది చిట్టచివరకు ఆపద తెచ్చిపెట్టుతుంది. 


చ. తన తన ధర్మమున్‌ నడపి దానన సంతసమంది శాంత భా 
వనరతినుండు వారి6 గని, వారల చెప్పెడు ధర్మవృత్తి ని 
చ్చెనయు(గ నూ.ది సత్సదము( జెందుట కెక్కుము, పొత్తినూలి ఫ్ర) 
వ్వునెనయుంగాకు, బంధకుండవుం దన కజ్ఞుడు దాన యెమ్మెయిన్‌. 227 


ప్రతిపదార్థం: తన తన ధర్మమున్‌= తమకు విధ్యుక్తమైన ధర్మాన్ని; నడపి= ఆచరించి; దానన్‌+అ= దానితోనే; సంతసము+అంది= 
ఆనందించి; శాంతభావన రతిన్‌= ప్రశాంతమైన భావనపట్ల (ప్రేమతో; ఉండువారిన్‌= జీవిస్తున్నవారిని; కని= దర్శించి; వారల= 
వారియొక్క; చెప్పెడు= ఉపదేశించేటువంటి; ధర్మవృత్తి= ధర్మప్రవృత్తి; నిచ్చెనయుగన్‌+ఊంది= నిచ్చెనగా ఆలంబనం చేసికొని; 
సత్సదమున్‌= సత్‌ స్థానాన్ని; చెందుటకున్‌= అందుకోవటానికి; ఎక్కుము; పొత్తినూలిప్రువ్వు+ఎనయున్‌+కాకు= సాలీడుకి సాటి 
కాకుము (ఫ్రువ్వు= పురుగు, ఎన= సాటి); అజ్ఞాడు= మూర్చుడు; ఏ+మెయిన్‌= ఎలాగయినా; తనకున్‌= తనకు; తాను+అ= 
తానే; బంధకుండు+అవున్‌= బంధనం కల్పించుకొనేవాడు అవుతాడు. 


తాత్పర్యం: ధర్మాచరణంతో ఆనందిస్తూ శాంతచిత్తులై జీవితం గడిపేవారిని దర్శించుము. వారి ధర్మోపదేశాలు 
నిచ్చెనగా సత్సదం అందుకొమ్ము. సాలీడువలె నీకు నీవే బంధనాలు కల్పించుకొనవద్దు. అది అజ్ఞుడి లక్షణం. 


విశేషం: అలం: ఉపమ. శాంతభావ నిరతినుండు వారి. గని - అనే పాఠాంతరంలో అన్వయసౌలభ్యం ఉన్నది. 


తే.  అస్టిరేంద్రియ సలిలమయంబు( గామ । రోషదారుణ గ్రాహ ప్రదూషితంబు 
నైన సంసారసాగర మతులదైర్య । పోతపాత్రిక నిస్తరింపుము కుమార! 228 


ప్రతిపదార్థం: కుమార!= పుత్రకా!; అస్థిర= చంచలమైన; ఇంద్రియ= ఇంద్రియాలు అనేటటువంటి; సలిలమయంబున్‌= నీటితో 
నిండినదీ; కామ= కామమూ; రోష= (క్రోధమూ అనేటటువంటి; దారుణ= భీషణమైన; (గ్రాహ= మొసళ్లతో; ప్రదూషితంబున్‌= 
నింద్యమైనదీ; ఐన= అయినటువంటి; సంసారసాగరమున్‌= సంసారము అనే సముద్రాన్ని; అతుల= సాటిలేని; ధైర్య= ధీరత్వం 
అనే; పోతపాత్రికన్‌= ఈతకాయతో; నిస్తరింపుము= పూర్తిగా తరించు - దాటు. 


తాత్సర్యం: కుమారా! ఈ సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు. అరిషడ్వర్గమే మొసళ్ళు. 
దీనిని దాటటానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితో తరించవయ్యా! 


విశేషం: అలం: ఉపమ. దీనికి మూలశ్లోకం ఇట్టా ఉన్నది: “కానుం క్రోధం చ మృత్యుం చ సంచేంద్రియజలాం నదీమ్‌ | నానం 
ధృతిమయీం కృత్వా జన్మదుర్గాణి సంతర ॥” (12-309-16). పోతము అంటే నావ, తెప్ప, దోనె ఇట్టాంటి అర్థాలు ఉన్నాయి. 
ఇవన్నీ నీటిని దాటటానికి ఉపయోగించే సాధనాలే. ఈతకొట్టే వ్యక్తి సులువుగా ఎక్కువదూరం ఈదటానికని సొరకాయ కానీ 
కుండగానీ బిందెగానీ గుండెలకింద అదుముకుంటాడు. ఆ పాత్రను "ఈతకాయి అంటారు. ఈదటానికి ఉపయోగించే కాయ. 
పాండురంగమాహాత్మ్యంలో (ద్వితీయాశ్యాసం) దశావతార వర్లన చేస్తూ కూర్మావతారాన్ని -ఈతకాయరూపై పృథుకర్పరంబనర... 
(2.57)” అన్నాడు తెనాలి రామకృష్ణుడు. పోతపాత్రిక అంటే పోతంవలె - తెప్పవలె - ఉపయోగించే చిన్నపాత్ర (పాత్రిక) అని 
తాత్పర్యార్థం. అలాగే సంసారసాగరాన్ని ఈదటానికి కూడా గుండె ధైర్యంకలిగి ఉండాలి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 961 


క, కామాదితృప్తు(డై నరు । డేమజియుండంగ గొజియనెత్తెడు పులి యు 
ద్దామత మృత్యువు గొని చను । నామూఢుని యట్లుగాకు మతుల వివేకా! 229 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని తెలివికలవాడా!; కామ+ఆది= కామము మొదలైన సుఖాలలో; తృప్తుండై= తృప్తిపొందినవాడై; 
నరు(డు= జీవుడు; ఏమణియుండంగన్‌= ఏమరుపాటుతో ఉంటే; గొజియన్‌+ఎత్తెడు= గొర్రెను వేసుకుపోయే; పులి= పులియొక్క; 
ఉద్దామతన్‌= బొద్దత్యంతో; మృత్యువు; కొని చనున్‌= తన్నుకుపోతుంది; ఆ మూఢుని+అట్టు= అటువంటి మూర్చునిలాగా; 
కాకుము= కావద్దు. 


తాత్సర్యం: నాయనా! నీకు గొప్ప వివేకం ఉన్నది. [గ్రహించగలవు. అందుకే చెప్పుతున్నాను వినుము. కామాది 
సౌఖ్యాలతో తృప్తుడై జీవుడు ఏమరితే గొర్రెను ఎత్తుకుపోయే పులివలె మృత్యువు తన్నుకొనిపోతుంది. నీవు మాత్రం 
అట్లాంటి మూఢుడివి కావద్దు. 


తే.  బ్రాహ్మణత్వంబు గడు దుర్లభంబు; దాని । నెట్టకేలకు. గని కడయెయ్డ( జేయ 

వలదె తపము దమంబు నిశ్చలవివేక | సంపదయు నూంది నరుండు దుస్సంగ ముడిగి? 230 
ప్రతిపదార్దం: బ్రాహ్మణత్వంబు= బ్రహ్మపరాయణుడుగా ఉండటమనేది; కడున్‌= మిక్కిలి; దుర్లభంబు= దుర్లభం; దానిన్‌= 
ఆ (బ్రాహ్మాణత్వాన్ని; ఎట్టకేలకున్‌= ఎట్లాగో ఎన్నిజన్మలకో; కని= పొంది(న); నరుండు= జీవుడు; దుస్ఫంగము+ఉడిగి= చెడు 
సాంగత్యాన్ని విడిచిపెట్టీ; తపమున్‌= తపస్సునూ; దమంబున్‌= ఇంద్రియని[గ్రహాన్నీ; నిశ్చల వివేక సంపదయున్‌+ఊంది= 
స్థిరమైన జ్ఞానసంపత్తినీ ఆసరా చేసికొని (ఆ బాహ్మణత్య్వాన్ని); కడఎయ్డన్‌+చేయన్‌+వలదె?= ఈ జన్మ ముగిసేంతవరకు 
ఆచరించవద్దా? 
తాత్సర్యం: నాయనా! బ్రాహ్మాణత్వమనేది బహుజన్మదుర్లభం. ఎట్టకేలకు దానిని పొందిన నీవంటివాడు ఏం 
చేయాలి? దుస్పాంగత్యాలు విడిచిపెట్టి, తపస్సునూ, ఇంద్రియని(గ్రహాన్నీ, స్థిరమైన జ్ఞానసంపత్తినీ ఊతగా తీసికొని 

[క అ అజా =9 per) 

ఈ జన్మ ముగిసేంతవరకు ఆచరించవద్దా? 
క. విను విప్రశరీరము సుఖ । మునకే? బహునియమదుఃఖముల నిహమున( జెం 

దను నిత్యసౌఖ్యముం బర । మున. బొందను బుట్టె. గాక బోధప్రవణా! 231 


ప్రతిపదార్థం: బోధప్రవణా!= జ్ఞానం పట్ల ఆసక్తి కలవాడా!; విను; విప్రశరీరము= బ్రాహ్మణజన్మ అనేది; సుఖమునకే?= సుఖాలు 
అనుభవించటానికా?; బహునియమ= అనేక నియమాలవలన కలిగే; దుఃఖములన్‌= కేశాలను; ఇహమునన్‌= ఈ లోకంలో; 
చెందనున్‌= అనుభవించటానికీ; పరమునన్‌= పరలోకంలో; నిత్యసౌఖ్యమున్‌= శాశ్వతమైన సౌఖ్యాన్ని; పొందనున్‌= అనుభవించటానికీ; 
పుట్టెన్‌+కాక!= పుట్టిందే తప్ప! 


తాత్పర్యం: అబ్బాయీ! నీకు జ్ఞానంమీద (శ్రద్ద ఉన్నది. ఆలకించుము. బ్రాహ్మణజన్మ అనేది ఇహలోకంలో 
నియమనిష్టలవలన కలిగే దుఃఖాన్ని అనుభవించటానికీ, పరలోకంలో శాశ్వతమైన సౌఖ్యాన్ని చవిచూడటానికీ 


లభిస్తుందే తప్ప ఇహంలో సుఖపడటానికి కాదురా నాయనా! 


క. బలితపుటురి. గామంబున । నిలుచుట యా రజ్ఞింద్రెన్వ నీలిగి సుమతుల్‌ 
వెలువడి చని సుఖు లగుదు ర । వ్వల నెటు(గరు పడుదు రంద వత్స! దురాతుల్‌. 232 


ప్రతిపదార్థం: వత్స!= బిడ్డా!; కామంబునన్‌= కామసౌఖ్యంలో; నిలుచుట= ఉండటం అనేది; బలితపు+ట్‌+ఉరి= దృఢమైన 
ఉరి; సుమతుల్‌= బుద్ధిమంతులు; ఆ రజ్ఞున్‌= ఆ ఉరిత్రాడును; త్రెవ్వన్‌+నీలిగి= తెగిపోయేటట్టు లాగి; వెలువడి చని= బయటకు 
వచ్చి; సుఖులు+అగుదురు= సుఖవంతులు అవుతారు; దురాత్ముల్‌= దుర్చుద్దులు; ఆ+వలను= ఆ ఉపాయాన్ని; ఎజుంగరు= 
గుర్తించలేరు; అందున్‌+అ= దానిలోనే; పడుదురు= పడిపోతూ ఉంటారు. 


తాత్సర్యం: నాయనా! కామసుఖాలు అనుభవించటమంటే మనకు మనం బలమైన ఉరితాడు బిగించుకొనటం. 
బుద్దిమంతులు ఎవ్వరూ అట్లా చెయ్యరు. ఆ ఉరిత్రాడును తెగ(దైెంచుకొని బయటపడతారు. నిత్యమూ - 
శాశ్యతమూ - సత్యమూ అయిన సుఖాలను అనుభవిస్తారు. అజ్ఞానులు మాత్రం ఆ వలను గుర్తించలేరు. అందులోనే 
పడి అట్లాగే కొట్టుకొంటూ ఉంటారు. 


తే. తాను దెగునేని బాంధవదారపుత్త । మిత్రు లను నజ్జనంబు లేమిటికి? విగత 
చింతు(డై గుహసొచ్చి యశ్రాంతబుద్ది(। దడవి కానంగ వలవదె తన్ను. దాన? 233 


ప్రతిపదార్థం: తాను= నరుడు తాను; తెగున్‌+ఏని= మరణించినట్లయితే; బాంధవ= బంధువులూ; దార= భార్య; పుత్ర= 
సంతానం; మి(త్రులు= స్నేహితులూ; అను= అనేటువంటి; ఆ+జనంబులు= ఆ మనుష్యులంతా; ఏమిటికిన్‌?= ఎందుకు?; 
విగతచింతుండు+ఐ= చింత తొలగినవాడై; గుహ+చొచ్చి= ఏ కొండగుహలోకో ప్రవేశించి; అశ్రాంత= అలిసిపోని; బుద్దిన్‌= బుద్దితో; 
తడవి= అన్వేషించి; తన్నున్‌= తనను; తాను+అ= తానే; కానంగన్‌+వలవదె?= దర్శించవద్దా? 


తాత్పర్యం: నరుడు తాను మృతి చెందాక బంధుమిత్ర భార్యాపుత్ర బృందం ఉండీ ఏమి లాభం? ఏమి ప్రయోజనం? 


కాబట్టి జ్ఞాని చింతాసక్తుడు కాకుండా, ఏకాంతంగా ఏ కొండగుహలోనికో వెళ్ళి (అంతర్హర్శనం) మేల్కొన్న బుద్దితో 
అన్వేషించి తనను తాను తెలిసికొనాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలి. 


తే. జరయు మరణంబు మర్త్వుని జన్మమాది । గాంగ వెనువెంట దగులు నగ్గంబు వేచి 
యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు । తనయ! వార్డునె మృత్యువు జనుల పనులు! 234 

ప్రతిపదార్థం: తనయ!= పుత్రుడా!) జరయున్‌= ముసలితనమూ; మరణంబున్‌= మృత్యువూ; మర్ష్యునిన్‌= మానవుడిని; జన్మము+ 
ఆది+కా(గన్‌= పుట్టుక మొదలుగా; వెనువెంటన్‌= వెంటబడినే; తగులున్‌= అనుసరించి ఉంటాయి; అగ్గంబు= తగిన సమయం; 
వేచి= వచ్చేదాకా ఆగి; ఎల్లి= రేపు; చేసెదన్‌= చేస్తాను; అనక= అనకుండా; మేలు= మంచిని (మంచి పనులను); ఇపుడు+అ= 
ఈ క్షణంలోనే; చేయు(ము); మృత్యువు= మరణమనేది; జనుల= ప్రజల; పనులు= కార్యాలు; వార్చునె?= ప్రతీక్షిస్తూ ఆగుతుందా? 
తాత్సర్యం: జరామృత్యువులు మనిషిని పుట్టుకనాటినుండి వెన్నంటే ఉంటాయి. కాబట్టి “అనుకూల ముహూర్తం 
వరకూ వేచి వేచి ఎప్పుడో మంచి పనులు” చేస్తాను అంటే కుదరదు. చేద్దామనుకొన్న మంచిని వెంటనే ఆ క్షణంలోనే 
చేసివేయ్యాలి. నీవు చేసే మంచిపనులు పూర్తి అయ్యేవరకూ నిరీక్షిద్దామని మృత్యువు అనుకోదు సుమా! 


ఆ. _ ఆశ్శశాన గమను లంతియ చుట్టంబు । లగ్ని. గలిపి మరలు నఖిలమైన 
జ్ఞాతిజనము దీని జర్షింప కందటి | యందు మమత. బెనుచు నజ్ఞుం డనఘ! 235 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; చుట్టంబులు= బంధువులు; ఆశ్మశాన గమనులు= శ్మశానం వరకూ తోడు వచ్చేవారు; 
అంతియ= అంతే; అగ్నిన్‌= అగ్నిలో; కలిపి= భస్మంచేసేసి; అఖిలమైన= సమస్తమైన; జ్ఞాతిజనమున్‌= బంధువర్గమూ; మరలున్‌= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 963 


వెనక్కి మరలి వెళ్ళిపోతారు; దీనిన్‌= ఈ సత్యాన్ని; చర్చింపక= ఆలోచించకుండా; అజ్ఞుండు= మూర్చుడు; అందటియందున్‌= 
అందరిపట్లా; మమతన్‌= అనురాగాన్ని; పెనుచున్‌= పెంచుకుంటాడు. 

తాత్సర్యం: నాయనా! బంధువర్గం ఎంత రక్తసంబంధీకులైనా చచ్చినవాడితో తామూ చావరు. కాటిదాకా సాగనంపి, 
కళేబరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తిరిగి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చేస్తారు. అంతే! ఎవరి లోకయా(త్ర వారు హాయిగా 
సాగిస్తారు. దీనిని గుర్తించకుండా అందరిపట్టా అనురాగం పెంచుకొనటం, మమకారం పెంచుకొనటం - ఇది 


అజుడి లక్షణం. 
(డా ల 


క లోకము కాలముచే ని । ట్లాకుల పడుచునికి గాంచి యధికధ్యతిని ధ 

ర్మెకాంతతా నిరూఢిం । గైకొని త్రోవంగవలదె కాలవికృతులన్‌? 236 
ప్రతిపదార్థం: లోకము= ప్రపంచం (ప్రాణికోటి); కాలముచేన్‌= కాలంచేత; ఇట్టు= ఈ రకంగా; ఆకులపడుచున్‌+ఉనికి= 
వ్యాకులం చెందుతూ ఉండటాన్ని; కాంచి= చూచి((గ్రహించి); అధికధృతిని= అత్యంత ధైర్యంతో; ధర్మ+ఏకాంతతా+నిరూఢిన్‌= 
ధర్మాచరణం ఒక్కటే శాశ్వతం అనే నిశ్చయాన్ని; కైకొని= స్వీకరించి; కాలవికృతులన్‌= కాలం తెచ్చే వికారాలను; త్రోవంగన్‌+వలదె?= 
పార(ద్రోలవద్దా? 

యు 

తాత్పర్యం: కాలం ఇన్ని ఇబ్బందులపాలు చేస్తోంది లోకాన్ని. అది గమనించి, అత్యంత ధైర్యంతో ధర్మాచరణం 
ఒక్కటే ఏకాంతం అనే నిర్ణయం తీసికొని కాలవికారాలను జయించగలగాలి. 


క. మానుషము దుర్లభము, సో । పానంబగు నది విముక్తి పదము గనుటకున్‌, 
దానిం గని తొంటి చందము । రానీక, సముద్యమమునఈ. బ్రాక(గ వలదే? 237 


ప్రతిపదార్థం: మానుషము= మానవజన్మ అనేది; దుర్లభము= దుర్లభం; ముక్తిపదము= మోక్షపదవి; కనుటకున్‌= పొందటానికి; 
అది= ఆ మానవజన్మ; సోపానంబు+అగున్‌= ఒక మెట్టు అవుతుంది; దానిన్‌= ఆ విషయాన్ని; కని= (గ్రహించి; తొంటిచందము= 
పూర్వపు జన్మల పద్దతి; రానీక= దరికి రానివ్వకుండా; సముద్యమమునన్‌= గొప్ప ప్రయత్నంతో; ప్రాకంగన్‌+వలదే?= పై మెట్టులకు 
'ప్రాకవద్దా? 

తాత్పర్యం: మానవజన్మ బహు దుర్లభం. దాన్ని ఒక సోపానంగా చేసికొని నిచ్చెన ఎక్కి, మోక్షదం అందుకొనాలి. 
పూర్వజన్మల లక్షణాలు దరికి రానివ్వకూడదు. 


విశేషం: అలం: రూపకం. 


క అనఘా! తపోవనమునన । జననంబును మరణదశయు సంప్రాప్తము ల 
య్యెనయేని వాండు ముక్తు(డె | మనంబు బహుకామవికృతి మగ్నంబైనన్‌. 238 


ప్రతిపదార్థం: అనఘా!= పావనుడా!; జననంబునున్‌= పుట్టుకా; మరణదశయున్‌= మరణమూ; తపోవనమునన్‌+అ= 
ఆశ్రమంలోనే; సంప్రాప్తములు+అయ్యెను+అ+ఏనిన్‌= ప్రాప్తించినట్టయితే; మనంబు= వాడి హృదయం; బహు= పలురకాలైన; 
కామవికృతి= కామ వికారాలలో; మగ్నంబు+ఐనన్‌= మునిగిపోయినచో; వాండు= ఆ వ్యక్తి; ముక్తుడె?= ముక్తుడు అగునా? 
తాత్సర్యం: పావనుడా! జననమూ మరణమూ అనేవి తపోవనంలోనే జరిగినప్పటికీ జీవించి ఉన్నకాలంలో వాడి 
మనస్సు ఎన్నో కామవికారాలకు లోనైతే వాడు ముక్తుడు కాగలడా? (కాలేడని భావం). 


తే. భోగములు సంపరిత్యక్తములుగ. జేసి | కేవలాంగుండై నిర్మలభావయుక్తి( 
దపము గృహముననేనియు( దత్సరత( జ । రించి సంసారజలధి( దరించు నరుండు. 239 


ప్రతిపదార్థం: భోగములు= భోగాలు; సంపరిత్యక్తములుగన్‌+చేసి= పూర్తిగా విడిచిపెట్టి; కేవల+అంగుండై= శరీరమాత్రుడుగా 
మిగిలి; నిర్మల= మలినరహితమైన; భావయుక్తిన్‌= హృదయస్పందనలతో; నరుండు= మానవుడు; గృహమునన్‌+ఏనియున్‌= 
ఇంటిలోనే అయినా; తత్పరతన్‌= తాదాత్మ్యంతో; తపము= తపస్సు; చరించి= ఆచరించి; సంసారజలధిన్‌= సంసారము అనే 
సముద్రాన్ని; తరించున్‌= దాటుతాడు. 


తాత్పర్యం: భోగాలను విడిచిపెట్టి, నిస్సంగుడై, నిర్మలాంతరంగుడై ఇంటిలోనైనా తాదాత్మ్యంతో తపస్సు చేసికొనే 
నరుడు సంసారసముద్రాన్ని తేలికగా తరిస్తాడు. 


నిశేషం: అలం: రూపకం. 


క. విను దారపుత్రమిత్రులు । సనిరి కొడుక! మున్ను చనిన జన్మంబుల, నీ 
కును వారు, వారలకు నీ । వును మటుపుట్టువుల( గొజియవుట గల్లెనొకో? 240 


ప్రతిపదార్థం: కొడుక!= పుత్రుడా!; విను; మున్ను= ఇంతకుముందు; చనిన= కడచిన; జన్మంబులన్‌= పుట్టుకలలో; దార= 
భార్యలూ; పుత్ర= సంతానం; మిత్రులు= స్నేహితులూ - ఎంతోమంది; చనిరి= గతించారు; నీకును= నీకు; వారున్‌= వారూ; 
వారలకున్‌= వారికి; నీవునున్‌= నీవూ; మజుపుట్టువులన్‌= అనంతర జన్మలలో; కొజ+అవుట= శేషంగా కొనసాగటం; కల్లెనొకో?= 


జరిగిందా? 


తాత్పర్యం: నాయనా! ఇప్పటికి నీవు ఎన్ని జన్మలు ఎత్తి ఉంటావు? ప్రతిజన్మలోనూ భార్యాపుత్ర మిత్రులు ఉంటూనే 
ఉన్నారు కదా! వారంతా గతించిపోయారు. ఒక జన్మలో వారు మరొక జన్మలోనికి అదే బంధుత్వంతో శేషంగా 
కొనసాగటమనేది నీకుగానీ వారికిగానీ జరిగిందంటావా? నీ అంతట నీవూ - వారంత వారుగా జన్మపరంపరలలో 
యాత్ర సాగిస్తున్నారు. ఇది తెలిసికొనరా తండ్రీ! 


ఆ. ఏన కలను నాకు, నెవ్వరివాని(గా । నాత్మ దలంతు?, నన్ను నట్టివాని 
నెందుగాన(, గాన యెవ్వరివా(డను । గా ననంగవలదె మాననీయ! 241 


ప్రతిపదార్థం: మాననీయ!= గౌరవింపదగినవాడా!; ఏను+అ= నేనే; నాకున్‌= నాకు; కలను= ఉన్నాను; ఎవ్వరివానిన్‌+కాన్‌= 
ఎవ్వరివాడనుగా; ఆత్మన్‌= అంతరంగంలో; తలంతున్‌= (నన్ను నేను) భావిస్తాను?; నన్నున్‌+అట్టివానిన్‌= నావంటి వాడిని; 
ఎందున్‌= ఎక్కడా; కానన్‌= చూడను; కాన= కాబట్టి; ఎవ్వరివాండనున్‌+కాను= నేను ఎవరివాడినీ కానే కాను; అనంగన్‌+వలదె?= 
అనుకోవద్దా? 


తాత్పర్యం: మాన్యుడా! నాకు నేనే ఉన్నాను. మరెవ్వరూ లేరు. నేను ఎవరివాడను అని అనుకోను? నావంటివాడు 
మరొకడు ఎక్కడా లేడు, ఉండడు. అందుచేత నేనే ఎవ్వరివాడనూ కాను. జ్ఞాని అయినవాడు ఇట్టా భావించాలి 
నాయనా! 


క. దారాపేక్షం గష్ట । ప్రారంభము. బూని యిహమునందు€ బరమునన్‌ 
వారని సంక్షేశంబుల€ | గూరు నరుండు దాని జేయ గొనకొండ్రె బుధుల్‌? 242 


శాంతిపర్వను వ షష్టాశ్వాసము 965 


ప్రతిపదార్దం: నరుండు= పురుషుడు; దార+అపేక్షన్‌= భార్యావ్యామోహంతో; కష్టప్రారంభమున్‌= కష్టాల ఆరంభాన్ని; పూని= 
పొంది; ఇహమునందున్‌= ఈ లోకంలోనూ; పరమునన్‌= పరలోకంలోనూ; వారని= ఎడతెగని; సంక్షేశంబులన్‌= క్షేశాలలో; కూరున్‌= 
కూరుకుపోతాడు; దానిన్‌= అటువంటి దారాపేక్షను; చేయన్‌= పెట్టుకోవటానికి; బుధుల్‌= జ్ఞానులు; గొనకొండ్రై?= పూనుకొంటారా? 


తాత్పర్యం: భార్యపట్ల వ్యామోహం (అపేక్ష) అనేది కష్టాలకు ప్రారంభం. ఇహంలోనూ పరంలోనూ అది అంతులేని 
క్లేశాలను కల్పిస్తుంది. అందుచేత తెలివిగలవారెవ్వరూ దారాపేక్షకు పూనుకోరు, కష్టాలలో కూరుకోరు. 


చ. ధన మది యేల భోగమును దానము లేదగునేని? శత్రు మ 
రన మొనరింపందేని బలదర్వము లేల? సధర్మవృత్తికిన్‌ 
(ఎ) జ 
గొనకొనందేని విన్మి మునికుంజర! యేల జితేంద్రియుండు గా 
డన జనునేని నాత్మవిధ మారయు నా క్రమమేల చెప్పమా!' 243 


ప్రతిపదార్థం: మునికుంజర?= మునిశ్రేష్టా!; భోగమును= అనుభవించటమూ; దానమున్‌= త్యాగం చెయ్యటమూ అనేవి; 
లేదు+అగున్‌+ఏని= లేకపోయినది అయినట్లయితే; ధనము+అది= ఆ ధనం; ఏల?= ఎందుకు?; శత్రుమర్హనము= శత్రువులను 
మర్దించటం; ఒనరింప(డు+ఏనిన్‌= చేయనివాడు అయినట్లయితే; బల దర్పములు= బలమూ పౌరుషమూ అనేవి; ఏల?= 
ఎందుకు?; సధర్మవృత్తికిన్‌= ధర్మసహితమైన (ప్రవర్తనకు; గొనకొనండు+ఏనిన్‌= పూనుకోనివాడు అయినట్టయితే; విన్కి= 
బహు(శ్రుతత్వం (వేదాలూ, శాస్త్రాలూ గురుముఖతః వినటం); ఏల?= ఎందుకు?; జిత+ఇం[ద్రియుండు+కాండు= ఇంద్రియనిగ్రహం 
కలవాడు కాదు; అనన్‌= అనటానికి; చనున్‌+ఏని= వీలు కలిగినట్లయితే; ఆత్మవిధము= ఆత్మతత్తం; ఆరయు= తెలిసికొనే; 
ఆ+(క్రమము= ఆ వరుస అంతా; ఏల?= ఎందుకు?; చెప్పుమా!= చెప్పు చూద్దాం! 


తాత్సర్యం: మునివరా! శుకా! భోగానికీ, త్యాగానికీ కాని ధనం ఎందుకు? శత్రు సంహారం చేయలేని బలదర్పాలు 


ఎందుకు? ధర్మాచరణానికి పూనుకోని జ్ఞానం ఎందుకు? బితేం[ద్రియుడు కాలేనప్పుడు ఆత్మతత్త్యం గురించి 
శ్రమపడి తెలిసికొని ఏమి లాభం - చెప్పుము! 


క అనియి ట్లుపదేశించిన । విని శుకుండు విముక్తిమార్గవిదు(డై చనియెన్‌ 
జనకుం దొటి(గి నిశ్చలదీ | పనిభాత్ముం డగుచు. గురునృపాలవరేణ్యా!'” 244 


ప్రతిపదార్థం: కురునృపాల వరేణ్యా!= కురురాజోత్తమా! ధర్మరాజా!; అని; ఇట్టు= ఈ (ప్రకారంగా; ఉపదేశించినన్‌= వ్యాసుడు 
ఉపదేశించేసరికి; విని= ఆలకించి; శుకుడు; విముక్తిమార్ల్గ విదుండై= మోక్షమార్గం తెలిసికొన్నవాడై; జనకున్‌= తండ్రిని; తొజంగి= 
విడిచిపెట్టి; నిశ్చల= చలించని; దీప= దీపంతో; నిభ= సాటివచ్చే; ఆత్ముండు+అగుచున్‌= ఆత్మ కలవాడు అవుతూ, నిశ్చలదీపంలా; 
చనియెన్‌= వెళ్ళిపోయాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! వ్యాసుడు ఇట్టా ఉపదేశించేసరికి శుకుడికి ముక్తిమార్గం తెలిసిపోయింది. ఆత్మ నివాత 
నిశ్చలదీపంవలె ప్రకాశించింది. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు”. 
విశేషం: అలం: ఉపమ. 


క అనిన విని దేవతటినీ | తనయునితో( బాండురాజ తనయాగ్రజు6 డి 
ట్లను6 బ్రీతియు వినయము నా । ననమున( దళుకొత్త నరతనయవంశవరా! 245 


ప్రతిపదార్థం: నర= అర్జునుడియొక్క; తనయ= కుమారుడైన అభిమన్యుడి; వంశ= వంశంలో; వరా!= శ్రేష్టమైనవాడా ఓ 
జనమేజయా!; అనినన్‌= అని భీష్ముడు చెప్పగా; విని= ఆలకించి; పాండురాజతనయ+అ(గ్రజుండు= పాండురాజు కొడుకులలో 
పెద్దవాడైన ధర్మరాజు; దేవతటినీ+ తనయుతోన్‌= గంగాపుత్రుడైన భీష్ముడితో; ప్రీతియున్‌= (ప్రేమా; వినయమున్‌= వినయమూ; 
ఆననమునన్‌= ముఖంలో; తళుకొత్తన్‌= వికసించగా; ఇట్లు; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయా! ఇట్లా గాంగేయుడు చెప్పినది అంతా (శ్రద్ధగా ఆలకించాడు ధర్మరాజు. అతడి ముఖంలో 
ఒక తృప్తి, ఒక వినయం వికసించాయి. జనమేజయా! ధర్మరాజు భీష్ముడితో ఇట్టా అంటున్నాడు. 

భీష్ముడు ధర్మరాజునకు శుకుని జన్మప్రకారంబు సెప్పుట (సం. 12-310-1) 
వ. * కృష్ణద్వైపాయన పుత్రుండను మాత్రమ కాని శుకుని జన్మంబు తెటింగును నతని తల్లిని నతండు 


బాల్యంబున మహానుభావుం డగుటకుం గతంబును నతండు సిద్దివొందిన భంగియు నెటుంగ 
నవియెల్ల నెలింగింపుము.’ 246 


ప్రతిపదార్థం: కృష్ణద్వైపాయన పుత్రుండు= వ్యాసుడి కుమారుడు; అను మాత్రము+అ+కాని= అని మాత్రమే కానీ; శుకుని= 
శుకునియొక్క; జన్మంబు తెజంగునున్‌= జన్మప్రకారమూ; అతని= అతడియొక్క; తల్లిని= తల్లినిగురించీ; అతండు= ఆ శుకుడు; 
బాల్యంబునన్‌= పిన్నవయస్సులోనే; మహానుభావుండు= మహాత్ముడు; అగుటకున్‌= కావటానికి గల; కతంబునున్‌= కారణమూ; 
అతండు= ఆయన; సిద్ది+పొందిన భంగియున్‌= సిద్దుడు అయిన విధానమూ; ఎయుంగన్‌= ఇవి ఏవీ నేను ఎరుగను; అవి+ఎల్లన్‌= 
ఆ విశేషాలన్నీ; ఎజింగిపుము= దయచేసి తెలియజెప్పుము. 


తాత్సర్యం: శుకుడు వ్యాసుడి పుత్రుడనే విషయం తప్పించి, ఆతడు ఎట్టా జన్మించాడు? చిన్నతనంలోనే అంతటి 
మహానుభావు డెట్టా అయ్యాడు? అతడు సిద్దు డెట్లా అయ్యాడు - ఈ వివరాలను అన్నింటినీ నే నెరుగను. 
అవి నాకు తెలుపవలసింది*. (అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు). 


సీ. అనవుడు నతండిట్టులను నాతనికి గర్హి । కారవనం బన గలదు మేరు 
తటమున నం దద్రితనయయు. దానును । పశుపతి లీలమై. బ్రమథగణము 
గొలువనుండ6 దనూజుంగోరి వేదవ్యాస । సంయమి దత్తదేశమున యోగ 
బలమూర్ణితముగ6 దపంబొనరించె యో | గమునకు రాజసూయములు నశ్వ 


తే. మేధములును నపరిమితములైనను సరి । గావు సూవె వినుము కౌరవేంద్ర! 
తత్తపోవిశిష్టతకు మెచ్చి శివు(డు ప్ర । త్యక్షమై యభీష్టమడుగు మనిన. 247 


ప్రతిపదార్థం: కౌరవేం(ద్ర!= ధర్మరాజా!; అనవుడున్‌= అని ధర్మరాజు అడిగేసరికి; అతండు= ఆ భీష్ముడు; ఆతనికిన్‌=ఆ 
ధర్మరాజుతో; ఇట్టులు= ఈ (ప్రకారంగా; అనున్‌= చెబుతున్నాడు; మేరుతటమునన్‌= మేరు పర్వతపార్భంలో; కర్షికార 
వనము+అనన్‌= కర్లికారము అనే పేరుతో ఒక వనం; కలదు= ఉన్నది; అందున్‌= ఆ వనంలో; పశుపతి= శివుడు; ప్రమథగణము= 
ప్రమథుల సమూహం; కొలువన్‌= సేవిస్తూండగా; తానున్‌= తానూ; అద్రితనయయున్‌= పార్వతీదేవీ; లీలమైన్‌= విలాసంగా; 
ఉండన్‌= (క్రీడిస్తూ ఉన్న కాలంలో; వేదవ్యాస సంయమి= మునీశ్వరుడైన వేదవ్యాసుడు; తనూజాన్‌= ఒక పుత్రుడిని; కోరి= కోరుకుని; 
తద్‌+(ప్రదేశమునన్‌= ఆ (ప్రదేశంలో; యోగబలము= యోగశక్తి; ఊర్జితముగన్‌= అతిశయించేటట్టు; తపంబు= తపస్సు; 
ఒనరించెన్‌= చేశాడు; వినుము; రాజసూయములున్‌= రాజసూయ యజ్ఞాలూ; అశ్వమేధములున్‌= అశ్వమేధాలూ; 
అపరిమితములైననున్‌= అసంఖ్యాకంగా చేసినా; యోగమునకున్‌= యోగమార్లానికి; 


సరి+కావు+చూవె!= సాటిరావు సుమా!; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 967 


తద్‌= ఆ వ్యాసుడియొక్క; తపః+విశిష్టతకున్‌= విశిష్టమైన తపస్సుకు; మెచ్చి= సంబరపడి; శివుండు= పశుపతి; ప్రత్యక్షమై= 
దర్శనం అనుగ్రహించి; అభీష్టమున్‌= కోరుకొన్నదానిని; అడుగుము= అడుగుమని; అనినన్‌= అనేసరికి. 

తాత్సర్యం: (భీష్ముడు చెప్పుతున్నాడు) ధర్మరాజా! మేరుపర్వత సానువులలో కర్షికారవనం ఉన్నది. అందులో 
పార్వతీపరమేశ్వరులు ప్రమథుల సేవలు అందుకొంటూ విహరిస్తుంటారు. ఒకప్పుడు వేదవ్యాసుడు ఆ ప్రదేశంలో 
పుత్రుడిని కోరి తపస్సుకు పూనుకొన్నాడు. ఇక్కడ ఒకమాట చెప్పుతాను వినుము. రాజసూయాలూ, అశ్యమేధాలూ 
ఎన్నయినా యోగనిష్టకు సాటిరావు సుమా! వ్యాసుడి తపస్సుకు శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఏమి 
కావాలో కోరుకొనుమన్నాడు. (తరువాతి వచనంతో అన్వయం). 

వ. అ మ్మునీశ్వరుండు భక్తి సంభ్రమభరితుం డగుచుం దండప్రణామంబు చేసి. 248 


ప్రతిపదార్థం: ఆ+ముని+-ఈశ్వరుండు= బుషీంద్రుడైన ఆ వ్యాసుడు; భక్తి= భక్తితో; సంభ్రమ= భరితుండు+అగుచున్‌= 
దండప్రణామంబు= సాష్టాంగనమస్కారం; చేసి= ఆచరించి. 


తాత్సర్యం: ఆ వ్యాసుడు ఆనందభరితుడై భక్తితో సాష్ట్రాంగనమస్కారం చేసి. 


క “జల పవనాంబరవసుధా । నల సమవీర్యుండగు పుత్రు నా కొసంగంగా 
వలయు” ననుడు నిచ్చితి నని । పలికి చనియె నమ్మహాకృపామూర్తి నృపా! 249 

ప్రతిపదార్థం: నృపా!= ధర్మరాజా!; జల= నీటితో; పవన= వాయువుతో; అంబర= ఆకాశంతో; వసుధా= భూమితో; అనల= 

అగ్నితో; సమ= సమానమైన; వీర్యుండు= శక్తికలవాడు; అగు= అయిన; పుత్రున్‌= కుమారుడిని; నాకున్‌= నాకు; ఒస(గంగాన్‌+ 
వలయున్‌= ఇమ్ము; అనుడున్‌= అని అనటంతోనే; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అని; పలికి= చెప్పి; ఆ+మహా కృపామూర్తి= గొప్ప 
దయా స్వరూపుడైన ఆ శివుడు; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 

తాత్పర్యం: “ధర్మజా! పంచభూతాలతో సమానమైన శక్తియుక్తులు కలిగిన పుత్రుడిని వరప్రసాదంగా అను 

(గ్రహించుము” అని వ్యాసుడు శివుడిని వేడుకొన్నాడు. “ఇచ్చాను” అని చెప్పి శివుడు అంతర్జానం అయ్యాడు. శివుడు 

గొప్ప దయామయుడు. 

వ. ఇట్లు లబ్బవరుం డగుచు సత్యవతీసుతుం డగ్నికార్యపరుండై యరణి వుచ్చికొని మధింపం దొడంగిన 
ఘృతాచి యను నప్పరోవనిత లోచనగోచరం బగుటయు. దానునుం గామగోచరత్వంబు నొందిన 
నయ్యిందువదన యమ్ముని తెజం గెటింగి వంచనం జిలుకయై యుండె నతండును ధైర్యం బవలంబించి 
యరణికార్య ప్రవణుండై యుండం బ్రబలుండగు నంగజుని చెయ్డు నప్పరోరూపాతిశయసక్తచిత్తుండైన 
యా సంయమి శుక్లం బయ్యరణియందు. బడియె. నవ్విప్రుండు నిర్విశంకంబగు నంతఃకరణంబుతో 
నరణిమథనం బొనరించిన. 250 

ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; లబ్బవరుండు= పొందినవరం కలవాడు; అగుచున్‌= అయి (వరం పొందినవాడై); 

సత్యవతీసుతుండు= సత్యవతి కుమారుడైన ఆ వ్యాసుడు; అగ్నికార్యపరుండు+ఐ= అగ్నికార్యం నిర్వహిద్దామనే పూనికతో; అరణి+ 
పుచ్చికొని= అరణిని అందుకొని; మథింపన్‌+తొడంగినన్‌= మధథించటం మొదలు పెట్టేసరికి; ఘృతాచి= ఘృతాచి; అను= అనే 
పేరుగల; అప్పరస్‌+వనిత= అప్పరస; లోచనగోచరంబు+అగుటయున్‌= కన్నుల ఎదుట కనిపించటంతో; తానునున్‌= ఆ వ్యాసుడు 
కూడా; కామగోచరత్వంబున్‌+ఒందినన్‌= ఇంద్రియాలు కామప్రకోపాన్ని పొందేసరికి; ఆ+ఇందువదన = ఆ చంద్రముఖి; 


ఆ+ముని+తెజంగు= ఆ మునీశ్వరుడి పరిస్థితి; ఎటింగి= గుర్తించి; వంచనన్‌= వంచనతో; చిలుక+అయి+ఉండెన్‌= చిలుకగా 
మారిపోయింది; అతండును= ఆ వ్యాసుడుకూడా; ధైర్యంబు= ధీరత్వాన్ని; అవలంబించి= వహించి; అరణికార్యప్రవణుండు+ఐ= 
అరణిని మధించే పనిలో నిమగ్నుడై; ఉండన్‌= ఉండగా; ప్రబలుండు+అగు= మిక్కిలి బలశాలియెన; అంగజుని= మన్మథుడియొక్క; 
చెయ్దిన్‌= చేష్టవలన; అప్పరస్‌+రూప+అతిశయ= ఘృతాచియొక్క సౌందర్యాతిశయం పట్ట; సక్త= లగ్నమైన; చిత్తుండు+ఐన= 
మనస్సు కలవాడైన; ఆ+సంయమి= ఆ బుషియొక్క; శుక్లంబు= వీర్యం; ఆ+అరణియందున్‌= ఆ అరణిలో; పడియెన్‌= పడింది; 
ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; నిర్విశంకంబు+అగు= ఏ సంశయమూ లేని; అంతఃకరణంబుతోన్‌= హృదయంతో; 
అరణిమథనంబు= అరణిని మథించటం; ఒనరించినన్‌= కొనసాగించేసరికి. 

తాత్పర్యం: ధర్మరాజా! వరం పొందిన వ్యాసుడు ఒకరోజున తన ఆశ్రమంలో అగ్నికార్యాలు నిర్వహించటం కొరకని 
అరణిని మథిస్తున్నాడు (గుండ్రటి చెక్కమీద పుల్లతో మధించి అగ్నిని పుట్టిస్తారు. ఆ చెక్కను అరణి అంటారు). 
ఆ సమయంలో ఘృతాచి అనే అప్పరస కనిపించింది. మహర్షికి ఆమెను చూసి కామప్రకోపం కలిగింది. దానిని 
గమనించిన అప్పరస భయపడిందో ఏమో ఎందుకయినా మంచిదని వంచనతో చిలకగా మారిపోయింది. వ్యాసుడు 
మనస్సు చిక్కబట్టుకొని అరణిని చిలకటం కొనసాగించాడు. కానీ, మన్మథుడు మహాబలశాలి కదా! వ్యాసుడి 
మనస్సులో అప్పరస రూపమే నిలిచిపోయింది. దాని కారణంగా వీర్యస్థలనం అయింది. అది అరణిలో పడింది. 


అయినా వ్యాసుడు నిర్వికారచిత్తంతో అరణిమథనం కొనసాగించాడు. 


తే. అయ్యరణిం బుట్టి జనకసమాకృతియును । భూరి కాంతియు వెలు(గంగ( బొలిచె శుకుండు 
యాగకాల సుసంభృత హవిరవాప్తి । మహితతేజస్కుడగు హుతవహుని మాడి, 251 


ప్రతిపదార్థం: ఆ+అరణిన్‌= ఆ అరణిలో; పుట్టి= ఉద్భవించి; జనకసమ= తండ్రితో సమానమైన; ఆకృతియును= ఆకారమూ; 
భూరి= గొప్ప; కాంతియున్‌= తేజస్ఫూ; వెలు(గంగన్‌= ్రకాశించగా; శుకుండు= వ్యాసపుత్రుడు శుకుడు; యాగకాల= 
యజ్ఞసమయంలో; సుసంభృత= సమృద్ధిగా సమర్పించబడిన; హవిస్‌+అవాప్తి= హవిస్సుయొక్క (నెయ్యి) ప్రాప్తితో; మహిత= 
గొప్పు; తేజస్కు(డు+అగు= తేజస్వంతుడయ్యే; హుతవహుని+మాడ్కిన్‌= అగ్నిలాగా; పొలిచెన్‌= విరాజిల్లాడు. 

తాత్పర్యం: ఆ అరణినుంచి ఒక మగపిల్లవాడు జన్మించాడు. అతడే శుకుడు. రూపంలో ముమ్మూర్తులా వ్యాసుడే. 
యజ్ఞకుండంలో ఆజ్యంపోస్తే అగ్ని ఎట్టా (ప్రకాశిస్తుందో శుకుడు గొప్ప తేజస్సుతో. అట్లా వెలిగిపోతున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


సీ, అపుడు మందాకిని సాకారయై వచ్చి | మంగళస్నాన సమన్వితుండు గ 
నొనరించె నాకసంబుననుండి పడియె( గృ । ష్టాజినదండంబు లతని యెదుర 
దివ్యదుందుభులును దేవాంగనాగాన । ములును వీతెంచె నద్దుతముగా6గ6 
గుసుమవర్షంబులు గురిసె నింద్రాది దే! వతలు గారవమున వచ్చి రంబి 


తే. కాసమేతు(డై యేతెంచి కామవైరి | యతని నుపనీతు( గావించె నమరనాధు( 
డుజ్జ్వలంపు( గమండులు వొసంగి నిచ్చి! రమరు లెన్నండు మాయని యంబరములు. 252 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; మందాకిని= గంగానది; సాకారయై= ఆకారం ధరించి; వచ్చి; మంగళస్నానసమన్వితుండుగన్‌= 
వచ్చి మంగళస్నానంతో కూడుకొన్నవాడిగా శుకుడిని; ఒనరించెన్‌= చేసింది (మంగళస్నానం చేయించింది); ఆకసంబుననుండి= 


శాంతిపర్వను వ షష్టాశ్వాసము 969 


ఆకాశంనుంచి; కృష్ణాబినదండంబులు= నల్లని జింకతోలూ, (బ్రహ్మచారి ధరించే ఒక దండమూ; అతని+ఎదురన్‌= అతడి 
ఎట్టఎదుట; పడియెన్‌= పడ్డాయి; దివ్యదుందుభులును= దేవతల దుందుభులూ; దేవాంగనా= అమరకాంతల; గానములును= 
పాటలూ; వీతెంచెన్‌= వినవచ్చాయి; అద్భుతము+కా(గన్‌= ఆశ్చర్యజనకంగా; కుసుమవర్షంబులు= పూలవానలు; కురిసెన్‌= 
కురిశాయి; ఇంద్ర+ఆది+దేవతలు= ఇంద్రుడు మొదలైన దేవతలు; గారవమునన్‌= గౌరవసూచకంగా; వచ్చిరి= వచ్చారు; 
కామవైరి= మన్మథసంహారకుడైన శివుడు; అంబికా సమేతుండై= పార్వతితో కూడినవాడై; ఏతెంచి= వచ్చి; అతనిన్‌= ఆ బాలుడిని; 
ఉపవీతున్‌= ఉపనయనం జరిగినవాడిగా; కావించెన్‌= చేశాడు (పార్వతీ పరమేశ్వరులు వచ్చి అతడికి ఉపనయనం చేసి జందెం 
వేశారని భావం); అమరనాథుండు= దేవనాయకుడు ఇంద్రుడు; ఉజ్జలంపు= ప్రకాశిస్తున్న; కమండలువు= కమండలువును; 
ఒసన్‌= బహూకరించాడు; అమరులు= దేవతలు; ఎన్నండున్‌= ఎప్పటికీ; మాయని= మాసిపోని; అంబరములు= వస్త్రాలను; 
ఇచ్చిరి= సమర్పించారు. 


తాత్పర్యం: పాండవా! సరిగ్గా అప్పుడే గంగానది (ప్రీరూపంలో వచ్చింది. ఆ బిడ్డకు మంగళస్నానం చేయించింది. 
ఆకాశంనుండి కృష్ణాజినమూ దండమూ వచ్చి పడ్డాయి. దుందుభులు మోగాయి. దేవతాంగనల గానాలు 
వినిపించాయి. ఆశ్చర్యజనకంగా పూలవాన కురిసింది. ఇంద్రాది దేవతలు గౌరవంతో వచ్చారు. పార్వతీపరమేశ్వరులు 
శుకుడికి ఉపనయనం చేశారు. దేవేంద్రుడు తళతళలాడే కమండలం ఇచ్చాడు. దేవతలేమో ఎప్పుడూ మాసిపోని 
దివ్యమైన వ(స్తాలు బహూకరించారు. 
క _ మృగపక్షి సమూహము లా । దిగం గల్గు చరాచరముల దివ్యప్రభవుం 

డగు శుకుని పుట్టొనర్పెం । బ్రగాఢతమ సంప్రమోద భరితంబులుగాన్‌. 253 
ప్రతిపదార్థం: దివ్యప్రభవుండు+అగు= మానవాతీతమైన జన్మకలవాడైన; శుకుని= శుకుడియొక్క; పుట్టు= పుట్టుక; మృగపక్షి 
సమూహములు= జంతుబృందాలూ పక్షిసమూహాలూ; ఆదిగన్‌= మొదలుగా; కల్లు= ఉన్న; చరాచరములన్‌= జంగమస్థావరాలను; 
ప్రగాఢతమ= మిక్కిలిగాఢమైన; సంప్రమోద= ఆనందంతో; భరితంబులు+కాన్‌= నిండినవాటిగా; ఒనర్చెన్‌= చేసింది. 
తాత్సర్యం: శుకుడిది దివ్యమైన పుట్టుక. అది మృగపక్షి సమూహాలతో కూడిన సకలచరాచర జగత్తులోనూ 
ప్రగాఢమైన ఆనందాన్ని నింపివేసింది. 


క జనియించిన మాత్రన య । మ్మునిప కిశోరమును వేదములు వొందెను ద 
జ్ఞనకుని మును పొందిన తెటి( । గున, నబ్బాలు(డు వరించె గురుండుగ ధిషణున్‌. 254 


ప్రతిపదార్థం: జనియించిన మాత్రన్‌+అ= పుట్టటంతోనే; ఆ+మునిప+కిశోరమును= మునీశ్వరుడి బిడ్డ అయిన ఆ శుకుడిని; 
వేదములు= వేదాలు; మునుపు= పూర్వం; తద్‌+జనకున్‌= అతడితండ్రి వ్యాసుడిని; పొందిన తెజంగునన్‌= పొందినట్లే; పొందెను= 
వరించాయి; ఆ+బాలు(డు= ఆ కుమారుడు; ధిషణున్‌= బృహస్పతిని; గురుండుగన్‌= తనకు గురువుగా; వరించెన్‌= కోరుకొన్నాడు; 


తాత్సర్యం: మునుపు వ్యాసుడు పుట్టగానే వేదాలు అతడిని పొందాయి. ఇప్పుడూ అట్లాగే శుకుడిని వచ్చి చేరాయి. 
శుకుడేమో బృహస్పతిని తనకు గురువుగా వరించాడు. 


వ. ఆచారపరిపాటి యవలంబించి యి ట్లుపాధ్యాయవరణంబు సేసి. 255 


ప్రతిపదార్థం: ఆచార పరిపాటి= ఆచారవిధానం; అవలంబించి= స్వీకరించి; ఇట్టు; ఉపాధ్యాయవరణంబు= ఉపాధ్యాయుడిని 
కోరుకోవటం అనేది; చేసి= చేసి. 


తాత్సర్యం: ఆచారవిధానం స్వీకరించి ఉపాధ్యాయుడిని కోరుకొని (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అతడు సదివింప వేదవేదాంగధర్మ । శాస్తరాజనీత్యాదిక సకల విద్య 
లును గ్రమంబున. జదివి యమ్మునికుమారు€ । డచ్చటన యుండె వ్రతచర్యలందు. దగిలి. 256 


ప్రతిపదార్థం: అతండు= ఆ బృహస్పతి; చదివింపన్‌= చదివిస్తూంటే; వేద= వేదాలూ; వేదాంగ= ఛందోవ్యాకరణ జ్యోతిషాదులైన 
షడంగాలూ; ధర్మశాస్త్ర= ధర్మశాస్తాలూ; రాజనీతి+ఆదిక= రాజనీతి మొదలైన; సకలవిద్యలును= సమస్తవిద్యలనూ; క్రమంబునన్‌= 
వరుసగా; చదివి= అభ్యసించి; ఆ+మునికుమారు(డు= ఆ శుకుడు; (వ్రతచర్యలందున్‌= (బ్రహ్మచర్యవ్రతనియమాలపట్ట; తగిలి= 
ఆసక్తి కలవాడై; అచ్చటన్‌+బృహస్పతి సన్నిధిలోనే; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: బృహస్పతి చదివిస్తూంటే శుకుడు వేదాలూ వేదాంగాలూ సకల శాస్త్రాలూ (క్రమంగా అభ్యసించాడు. 
(బ్రహ్మచర్య (వ్రతదీక్షతో ఆ నియమాలు పాటిస్తూ గురువుగారి దగ్గరే ఉండిపోయాడు. 


వ. దేవతలకు లోనుగా నామంత్రణీయుండును మాననీయుండును నగుచు నట్లుండు నయ్యారణీయుండు 
నిజాశ్రమంబున నున్న తండ్రిపాలికిం జనుదెంచి తదనుసరణ ప్రక్రియం బ్రవర్తించునెడ నచ్చేరువం జరించు 
మునికుమారులతోడి మాటలు మరిగి లోకంబుతోడి పాటియై యాత్మానుసంధానంబు సేయలేక 
మెలంగుచున్నం జూచి యా సత్యవతీసుతుండు సాంఖ్యయోగశాస్త్రంబు లతనికి నధిగతంబులు గావించె 
మటియు దేహంబునందలి యహంకారంబంతయు బంధులవలని మమతయుం బాయునట్టి వాక్యంబు 
లుపదేశించె దానం బ్రబోధం బుదయించుటం జేసి యమ్మహామతికి బ్రహ్మచర్య గార్డస్థ్య వానప్రస్థ ధర్మంబులను 
నాశ్రమంబులు మూటను బుద్ధి రమింపదయ్యె నయ్యు( బరమపరుం డప్పారాశర్యుతో మోక్షప్రదం బెయ్యది 
దాని నెజింగింపవే యనుటయు. 257 


ప్రతిపదార్థం: దేవతలకులోనుగాన్‌= దేవతలకుకూడా; ఆమం(త్రణీయుండున్‌= ఆహ్యానింప దగినవాడును; మాననీయుండును= 
గౌరవింపదగినవాడును; అగుచున్‌= అవుతూ; అట్టు+ఉండు= అలా ఉన్న; ఆ+ఆరణీయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; 
నిజ+ఆ(శ్రమంబునన్‌+ఉన్న= తన ఆశ్రమంలో తానుగా ఉన్న; తండ్రిపాలికిన్‌= తండ్రిదగ్గరకు (వ్యాసాశ్రమానికి); చనుదెంచి= 
వచ్చి; తద్‌+అనుసరణ= ఆ తండ్రిని అనుసరించే; ప్రక్రియన్‌= విధానంతో; ప్రవర్తించునెడన్‌= (ప్రవర్తిస్తున్న సమయంలో (తండ్రిని 
అనుసరించి మెలగుతున్న తరుణంలో); ఆ+చేరువన్‌= ఆశ్రమానికి సమీపంలో; చరించు= సంచరిస్తున్న; మునికుమారులతోడి= 
మునిబాలకులతోటి; ఆటలు మరిగి= (క్రీడలకు అలవాటుపడి; లోకంబుతోడి పాటియై= మిగతా ప్రపంచంతో సమానుడైపోయి; 
ఆత్మ+అనుసంధానంబు= ఆత్మధ్యానం; చేయలేక; మెలంగుచున్నన్‌= కాలం గడుపుతూండగా; చూచి; ఆ సత్యవతీసుతుండు= 
సత్యవతి కుమారుడైన ఆ వ్యాసుడు; సాంఖ్య - యోగ శాస్త్రంబులు= సాంఖ్యమూ, యోగమూ అనే శాస్త్రాలు; అతనికిన్‌= ఆ 
శుకుడికి; అధిగతంబులు+కావించెన్‌= బోధించి నేర్పాడుుమజియున్‌= ఇంకా; దేహంబునందలి= జీవోపాధిలో ఉండే; 
అహంకారంబు+అంతయున్‌= అహంకారమంతటినీ; బంధులవలని= బంధువులపట్ట; మమతయున్‌= మమకారాన్నీ; పాయునట్టి= 
విడిచిపెట్టేటువంటి; వాక్యంబులు= పలుకులు; ఉపదేశించెన్‌= ఉపదేశించాడు; దానన్‌= దానితో; ప్రబోధంబు= జ్ఞానం; 
ఉదయించుటన్‌+చేసి= కలగటంచేత; ఆ+మహామతికిన్‌= ఆ గొప్ప ధీశాలికి; బ్రహ్మచర్య= (బ్రహ్మచర్యం; గార్హస్థ్య= గార్హస్థ్యం; 
వాన(ప్రస్థధర్మంబులు= వానప్రస్థధర్మాలు; అను= అనేటువంటి; ఆశమంబులు= ఆ(శ్రమాలు; మూ(టను= మూడింటిలోనూ; 
బుద్ది= అంతరంగం; రమింపదు+అయ్యెన్‌= ఆసక్తం కాలేదు; అయ్యున్‌= అయినప్పటికీ; పరమపరుండు= పరమాత్మపట్లనే ఆసక్తి 
కలిగిన ఆ శుకుడు; ఆ+పారాశర్యుతోన్‌= ఆ వ్యాసుడితో; మోక్షప్రదంబు= మోక్షాన్ని ఇచ్చేది; ఎయ్యది= ఏది; దానిన్‌= దానిని; 
ఎజీంగింపవే= తెలియజెప్పవా; అనుటయున్‌= అని అడగటంతో. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 971 


తాత్సర్యం: దేవతలచేతకూడా గౌరవించబడే ఆ శుకుడు తన తండ్రిని అనుసరిస్తూ ఉండేవాడు. తోటి 
మునికుమారుల సహవాసంవలన ఆటలలోపడి ధ్యానం చేయలేకపోతున్న కుమారుడికి సాంఖ్యయోగ శాస్త్రాలను 
బోధించి అహంకారమమకారాలను విడిచిపెట్టే పద్దతిలో బోధచేశాడు, దానితో జ్ఞానోదయమైన శుకుడు విరాగి 
అయ్యాడు. అయినా కూడా 'మోనక్షాన్ని ఇచ్చేది ఏది?” అనే విషయమై తనకు తెలియజెప్పుమని తండ్రిని ప్రార్థించగా. 


ఆ. అతడు మోక్షదర్శి యగుట నిరూపించి । యమ్మహామునీంద్రు. డతనితోడ 
వత్స! కాన బొమ్ము వైదేహుండగు జన । క క్షితీశు వినయగౌరవమున. 258 


ప్రతిపదార్థం: అతండు= తన కుమారుడైన ఆ శుకుడు; మోక్షదర్శి= మోక్షాన్ని దర్శించాలి (తెలుసుకోవాలి) అనే శీలం కలవాడు; 
అగుట= కావటాన్ని; నిరూపించి= నిర్దారించుకొని; ఆ+మహాముని+ఇం(ద్రుడు= ఆ మహామునీశ్చరుడైన వ్యాసుడు; అతనితోడన్‌= 
ఆ శుకుడితో; వత్స!= నాయనా! (బిడ్డా; వైదేహుండు+అగు= విదేహ రాజ్యాధిపతి అయిన; జనక క్షితీశున్‌= జనకమహారాజును; 
వినయగౌరవమునన్‌= వినయాతిశయంతో; కానన్‌+పొమ్ము= దర్శించటానికి వెళ్ళు. 


తాత్సర్యం: తన కుమారుడు మోక్షాన్ని సందర్శించాలి అనే కోరికతో ఉన్నాడు - అనే విషయాన్ని వ్యాసుడు 


గమనించాడు. ఇట్లా అన్నాడు: నాయనా! విదేహాధిపతి జనకమహారాజు ఉన్నాడు. నీవు వినయంగా, గౌరవంగా 
ఆయన దగ్గరకు వెళ్ళుము. 


క. గగనంబున. జను టుడుగుము । తగంగ. బాదప్రచారితన చను మిథిలా 

నగరమునకు నమ్ముని మా | న్యగుణుం గను మోక్షధర్మ మతం డెటి(గించున్‌. 259 
ప్రతిపదార్థం: గగనంబునన్‌= ఆకాశమార్గంలో; చనుట= ప్రయాణంచేసి వెళ్ళటం; ఉడుగుము= మానివేయుము; తగంగన్‌= 
తగినట్టు; పాద(ప్రచారితన్‌+అ= పాదసంచారంతోనే; మిథిలానగరమునకున్‌= మిథిలాపట్టణానికి; చను(ము)= వెళ్ళుము; 
ఆ+మునిమాన్యగుణున్‌= మునులకు కూడా గౌరవింపదగిన గుణాలుకల ఆ జనకుడిని; కను(ము)= సందర్శించు; మోక్షధర్మము= 
ముక్తిమార్గం; అతండు= ఆయన; ఎటింగించున్‌= తెలియజెబుతాడు. 


తాత్పర్యం: నాయనా! ఆకాశమార్గంలో వెళ్ళవద్దు. పాదచారివై ప్రయాణం చేసి, మిథిలానగరం చేరుకొమ్ము. 
జనకుడంటే మునులకు కూడా గౌరవింపదగినవాడు. ఆయన నీకు మోక్షధర్మం ఉపదేశిస్తాడు. 


క ఆ రాజన్యునెడ నహం । కారిత మమకారితయును గర్తవ్యముగా 
దేరికినైనను బూజ్యుం । డారయ నాతండు వినీతియ తగుం జుమ్మీ! 260 


ప్రతిపదార్థం: ఆ రాజన్యునెడన్‌= ఆ జనకమహారాజుపట్ల; అహంకారిత= అహంకారం చూపడం; మమకారితయును= మమకారం 
చూపటం; కర్తవ్యము+కాదు= చెయ్యదగినపని కాదు; ఆరయన్‌= పరిశీలించి చూస్తే; ఆతండు= ఆయనగారు; ఏరికిన్‌+ఐనను= 
ఎవ్వరికైనా; పూజ్యుండు= అర్భింపదగినవాడు; అందుచేత - వినీతి+అ= వినయమే; తగున్‌+చుమ్మీ= తగును సుమా! 


తాత్పర్యం: తనయుడా! ఆ జనకమహారాజు పట్ల అహంకారం చూపటంగానీ, మమకారం (ప్రదర్శించటం కానీ 
ఎవ్వరికీ తగదు. ఎవ్వరికైనా అతడు పూజింప దగినవాడు. అందుచేత వినయం ఒక్కటే కర్తవ్యం సుమా! 


ఆ. అనిన నట్లకాక యని మేరుముఖనగం । బులు ననేకనదులు€ బలుదెజంగుల 
దేశములను వివిధతీర్ణంబులును జుల్మ( । గడచి వచ్చె భరతఖండమునకు. 261 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వ్యాసుడు చెప్పగా; అట్టు+అ+కాక= అట్లాగే; అని; మేరుముఖ= మేరువు మొదలైన; నగంబులున్‌= 
పర్వతాలూ; అనేక నదులున్‌= అనేక ప్రవాహాలూ; పలుతెజంగుల దేశములను= రకరకాల దేశాలలో; వివిధ= అనేకమైన; తీర్ణంబు 
లును= పుణ్యక్షేత్రాలూ; చుల్కన్‌= వేగంగా; కడచి= దాటి; భరతఖండమునకున్‌= భరతభూభాగానికి; వచ్చెన్‌= శుకుడు వచ్చాడు. 


తాత్సర్యం: వ్యాసుడు చెప్పినదానికి అట్లాగే అని ఒప్పుకొన్నాడు శుకుడు. వెంటనే పాదచారిగా బయలుదేరాడు. 
మేరువు మొదలైన పర్వతాలు దాటాడు. నదులు ఈదాడు. పలు దేశాలలో అనేక పుణ్యతీర్థాలు అతిగమించాడు. 
తేలికగా, వేగంగా ప్రయాణం సాగించి సాగించి, భరతఖండం చేరుకొన్నాడు. 


వ. _ వచ్చునప్పుడెయ్యెడ నే పదార్థంబుల( జూచినం జూడనివా(డపోలె వచ్చె. నిట్టు వచ్చి విదేహజనపదంబు సొచ్చి 
మిథిలాపురంబు నుపవనంబు దటిసి చని తదీయప్రాకారద్వారదేశంబు సేరిన సమయంబున. 262 
ప్రతిపదార్థం: వచ్చునప్పుడు= వస్తున్నప్పుడు; ఏ+ఎడన్‌= ఎక్కడ; ఏ పదార్థంబులన్‌= ఏ వస్తువులను; చూచినన్‌= చూచినా; 
చూడనివాండు+అ+పోలెన్‌= చూడనివాడివలెనే; వచ్చెన్‌= ప్రయాణం సాగించి వచ్చాడు; ఇట్టు= ఇట్లా; వచ్చి= విచ్చేసి; 
విదేహజనపదంబు= విదేహరాజ్యం; చొచ్చి= ప్రవేశించి; మిథిలాపురంబు+ఉపవనంబు= మిథిలాపట్టణంయొక్క ఉద్యానవనం; 
తటిసి= సమీపించి; చని= ఇంకా ముందుకు నడిచి; తదీయ= జనక మహారాజు గారి మిథిలాపట్టణంయొక్క; (ప్రాకార= 
కోటగోడతాలూకు (ప్రహరి); ద్వారదేశంబు= (ప్రధానద్వారాన్ని; చేరిన సమయంబునన్‌= చేరుకున్న సమయంలో. 


తాత్సర్యం: దారిలో దేనిని చూచినా చూడనివాడివలె దానిని ఉపేక్షిస్తూ ప్రయాణించి, మిథిలా నగరాన్ని చేరుకొన్నాడు 
శుకుడు. ఉద్యానవనాన్ని దాటి, ప్రధానద్వారాన్ని చేరుకొన్న సమయంలో. 


ఆ. ద్వారపాలు రచట వారింప శాంతిమై | నూరకున్న జూచి వారు వెటిచి 
లోని కెటుకచేసి లో(గుచు వారు ద । న్ననుప నరిగె నృపగృ్భహంబు సేర. 263 


ప్రతిపదార్థం: ద్వారపాలురు= ద్వారపాలకులు (గుమ్మం కావలివారు); అచటన్‌= అక్కడ; వారింపన్‌= ఆపివేస్తే; శాంతిమైన్‌= 
ప్రశాంతంగా (కిమ్మనకుండా); ఊరకున్నన్‌= శుకుడు ఊరుకునేసరికి; చూచి; వారు= ఆ ద్వారపాలకులు; వెజచి= భయపడి; 
లోనికిన్‌= ప్రాకారంలోపలికి; ఎయుకచేసి= తెలియజెప్పి; లోంగుచున్‌= వినయంగా వంగుతూ; వారు= ఆ కావలివారు; తన్నున్‌= 
తనను; అనుపన్‌= లోపలికి పంపగా; నృపగృహంబు= రాజప్రాసాదం; చేరన్‌+అరిగెన్‌= సమీపించటానికి వెళ్ళాడు, (ప్రాసాదం 
సమీపించాడు. 


తాత్పర్యం: |ప్రాకారద్యారం దగ్గర కావలివారు అడ్డగించారు. శుకుడు కోపించలేదు. ప్రశాంతంగా నిలిచాడు. ఆ 


ప్రశాంతిని చూచి, ద్యారపాలకులు భయపడి, లోపలికి వర్తమానం పంపి సగౌరవంగా రాజగృహం వైపు పంపించారు. 
అట్టా రాజప్రాసాదం చేరుకొన్నాడు శుకుడు. 


క. అచట బ్రతిహారు లాంగిన | నచలిత శమవృత్తినుండె నవ్వేత్రధరుల్‌ 
ప్రచలితమతులై యా తెటి( । గుచితంబుగ( జెప్ప నృపతియు( బురోహితునిన్‌. 264 


ప్రతిపదార్థం: అచటన్‌= రాజగృహద్యారంలో; ప్రతిహారులు= సేవకులు; ఆంగినన్‌= ఆపితే; అచలిత= చలించని; శమవృత్తిన్‌= 
శాంతప్రవత్తితో; ఉండెన్‌= నిలబడ్డాడు; ఆ+వేత్రధరుల్‌= బెత్తాలు ధరించిన ఆ (ప్రతిహారులు; ప్రచలిత= కంపించిన; మతులు+ఐ= 
మతికలవారై; ఆ+తెజంగున్‌= ఆ విధానమంతా; ఉచితంబుగన్‌= తగినరీతిలో; చెప్పన్‌= లోపలికి వచ్చి వివరించేసరికి; 
నృపతియున్‌= ఆ జనకమహారాజు కూడా; పురోహితునిన్‌= తన పురోహితుడిని. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 973 


తాత్పర్యం: రాజగృహద్వారంలో సేవకులు ఆపివేశారు. అక్కడా శుకుడు అట్లాగే చలించని ప్రశాంతితో నిలబడ్డాడు. 
ప్రతిహారుల గుండెలు చలించిపోయాయి. బెత్తాలు ఊపుకొంటూ గబగబా లోపలికి వెళ్ళి రాజుగారికి విషయమంతా 
వివరించారు. అప్పుడు జనకుడు తన పురోహితుడిని పిలిచి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  అరయం. బుత్తెంచె నాతండు నరసిపోయి । నిజ మెటింగింప భక్తి వినీతి సంభ్ర 
మములు ముప్పిరిగొన(గ నమ్మనుజనాథుం । డఖిల మంత్రులు బుధులు దో నరుగుదేర. 265 


ప్రతిపదార్థం: అరయన్‌= చూచి రావటానికి; పుత్తెంచెన్‌= పంపించాడు; ఆత(డున్‌= ఆ పురోహితుడు కూడా; అరసి= చూచి; 
పోయి= తిరిగి లోపలికి వెళ్ళి; నిజము= ఉన్న పరిస్థితిని; ఎటింగింపన్‌= తెలియ జెప్పేసరికి; ఆ+మనుజనాధథు(డు= ఆ జనక 
మహారాజు; భక్తి; వినీతి= వినయం; సం(భ్రమములు= హడావిడి అనేవి; ముప్పిరిగొనన్‌= మూడూ ఒక్కసారిగా చుట్టుముట్టగా;అఖిల 
మంతత్రులున్‌= తన మం(త్రులు అందరూ; బుధులున్‌= ఆస్థాన పండితులూ; తోన్‌+అరుగుదేరన్‌= తనతోపాటు బయలుదేరిరాగా. 


తాత్సర్యం: జనకుడు తన పురోహితుడిని పంపించాడు. ఆయన వెళ్ళి ద్వారదేశంలో శాంతచిత్తంతో నిలబడి 
ఉన్న శుకుడిని చూచి వచ్చి మహారాజుకు విన్నవించాడు. రాజుగారి మనస్సులో భక్తీ, వినయమూ, సంభ్రమమూ 
ముప్పేటగా అలుముకొన్నాయి. తన మంత్రులూ, పండితులూ వెంటరాగా బయలుదేరాడు. 


చ. శిరమున నర్హ్హపాత్ర(గొని చెచ్చెర వచ్చి ప్రియం బెలర్పన 
గ్గురుసుతుగాంచి యంతిపురి కోటకు లోనగు నొక్క సౌమ్యమం 
దిరమున కమ్మునిం గొనుచు దేవసమప్రతిపత్తి నేంగి ర 
త్నరుచిర కాంచ నాసనమునం దగనుంచి సునీతపాద్యుండై. 266 


ప్రతిపదార్థం: శిరమునన్‌= శిరస్సుమీద; అర్థ్యపా(త్రన్‌= అర్థ్యంతో నిండిన పాత్రను; కొని= వహించి; చెచ్చెరన్‌= గబగబా; వచ్చి= 
శుకుడు నిలబడ్డ ద్వారం దగ్గరికి వచ్చి; ప్రియంబు+ఎలర్చన్‌= (పీతి చిగురింపగా; ఆ+గురుసుతున్‌= గురుపుత్రుడైన ఆ శుకుడిని; 
కాంచి= దర్శించి; అంతిపురి= అంతఃపురమూ; కోటకున్‌= రాజప్రాసాదానికీ; లోన్‌+అగు= మధ్యలో ఉన్న; ఒక్క= ఒకానొక; 
సౌమ్యమందిరమునకున్‌= సౌమ్యమైన మందిరానికి; ఆ+మునిన్‌= ఆ శుకుడిని; కొనుచున్‌= నడిపిస్తూ; దేవ= దేవుడితో; సమ= 
సమానమైన; ప్రతిపత్తిన్‌= గౌరవం చూపుతూ; ఏంగి= తీసుకువెళ్ళి; రత్న= రత్నాలతో; రుచిర= అందమైన; కాంచన+ఆసనమునన్‌= 
బంగారుగద్దెమీద; తగన్‌+ఉంచి= తగినట్టు కూర్చోబెట్టి; సునీతపాద్యుండై= కాళ్ళు కడిగినవాడై. 


తాత్పర్యం: జనకమహారాజు స్వయంగా అర్హ్యపాత్రను (పూజాద్రవ్యాలు ఉంచిన పాత్ర) నెత్తిమీద పెట్టుకొని గబగబా 
ఎదురువెళ్ళాడు. గురుపుత్రుడిని చూసేసరికి ఎంతో ప్రీతి కలిగింది. తన కోటలో ఒక చం(ద్రశాలకు శుకుడిని 
వెంట ఉండి తీసికొని వెళ్ళాడు. దేవుడివలె చూచుకొంటూ తీసికొనివెళ్ళాడు. రత్నాలు పొదిగిన బంగారు ఆసనంమీద 
కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడు. 


నిశేషం: సౌమ్యము= సోమసంబంధమైనది. (సోముడు= చంద్రుడు). (తెల్లని మందిరానికి అనిగానీ, చంద్రశాలకు అనిగానీ). 
పై అంతస్తులో విశాలమైన ముంగిలితో నిర్మించిన ఒంటరిగదిని చంద్రశాల అంటారు. చంద్రకాంతపు మణులు పొదిగిన 
మందిరమైనా కావచ్చును. 


క. లలితాక్షతముల( గుసుమం । బుల6 బూజితు. జేసి యర్హ్యమును గోవును న 


క్కులపతికి నిచ్చె విధిపరి | కలనజ్ఞుండైన యతండు. గైకొనియెం దగన్‌. 267 


ప్రతిపదార్థం: లలిత= మనోజ్ఞమైన; అక్షతములన్‌= అక్షతలతోనూ (అక్షింతలు అంటారు. బియ్యమూ, పసుపూ, కుంకుమ కలిపి 
చేసినవి); కుసుమంబులన్‌= పువ్వులతోనూ; పూజితున్‌= పూజింపబడినవాడినిగా; చేసి= పూజించి; అర్థ్యమును= అర్హ్యమును; 
గోవునున్‌= ఒక ఆవును; ఆ+కులపతికిన్‌= ఆ శుకుడికి; ఇచ్చెన్‌= జనకుడు సమర్పించాడు; విధిపరికలనజ్ఞాండు+ఐన= అతిథిపూజా 
నియమాలు తెలిసినవాడైన; అత(డున్‌= ఆ శుకుడున్నూ; తగన్‌= తగినట్టు; కైకొనియెన్‌= వాటిని స్వీకరించాడు. 
తాత్సర్యం: జనకమహారాజు అక్షతలూ కుసుమాలూ తీసికొని అతడిని అర్భించాడు. అర్థ్యం ఇచ్చాడు. గోవును 
బహూకరించాడు. అతిథులను అర్చించే విధులు తెలిసిన వాడు కాబట్టి శుకుడు వాటిని స్వీకరించాడు. 


నిశేషం: పదివేలమందికి అన్నపానాదులు ఇచ్చి విద్యను బోధించే బ్రహ్మర్షిని కులపతి అంటారు. వ్యాసుడు కులపతి. ఆయన 

కుమారుడు కాబట్టి శుకుడికీ ఆ విశేషణం కుదురుతుంది. వంశశ్రేష్టుడని కూడా అర్థం ఉన్నది కాబట్టి అట్టాగయినా చెల్లుతుంది. 

వ. జనకుండు సవినయంబుగా నిలుచుండి యమ్ముని యనుమతి సేసిన మణి మహియంద సమాసీనుండై 
తానును మంత్రులు విద్వజ్ఞనంబులు గొలిచియుండె నట్టియెడ నన్నరపతి పరివారజాతం బెల్లను 
గౌతుకంబునం జనుదెంచి యంతంత మైక్కుచుం జూచుచుండ. 268 


ప్రతిపదార్థం: జనకుండు= జనకమహారాజు; సవినయంబుగాన్‌= వినయం ఉట్టిపడేట్టు; నిలుచుండి= నిలబడి; ఆ+ముని= ఆ శుకుడు; 
అనుమతి+చేసినన్‌= అనుమతించగా; మటి= అప్పుడు; మహి+అందున్‌+అ= నేలమీదనే; సమాసీనుండై= కూర్చుని; తానునున్‌= 
తానూ; మం(త్రులున్‌= తన అమాత్యులూ; విద్వత్‌+జనంబులున్‌= పండితులూ; కొలిచియుండెన్‌= సేవిస్తూ ఉన్నాడు; అట్టియెడన్‌= 
ఆ సమయంలో; ఆ+నరపతి= ఆ రాజుగారి; పరివారజాతంబు+ఎల్లనున్‌= సేవకసమూహం అంతా; కౌతుకంబునన్‌= కుతూహలంతో; 
చనుదెంచి= వచ్చి; అంతంతన్‌= అంతంత దూరంలో; (మొక్కుచున్‌= వంగివంగి నమస్కరిస్తూ; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: సవినయంగా నిలబడిన జనకమహారాజును కూర్చోమన్నాడు శుకుడు. అప్పుడు రాజుగారూ అతడి 
మంత్రులూ, పండితులూ అంతా నేలమీదనే ఆసీనులయ్యారు. ఇది చూచి, పరిజనమంతా ఆశ్చర్యపోయి వాళ్ళూ 
వంగి వంగి అల్లంత దూరంలో నమస్కరిస్తూ నిలబడ్డారు. 


తే. రూపవిభ్రమముల నప్పరోజనంబు. । గ్రేణిసేయు వారాంగనాశ్రేణి గీత 

నృత్యనిరతి నారాధింప నిర్విశేష । యోజితేంద్రియు(డై యత. డుండె నధిప! 269 
ప్రతిపదార్హం: అధిప!= ధర్మరాజా!; రూప= సౌందర్యంలోనూ; విభ్రమములన్‌= విలాసాల్లోనూ; అప్పరస్‌+జనంబున్‌= దేవకాంతా 
సమూహాన్ని; క్రేణి+చేయు= తిరస్కరించేటటువంటి; వారాంగనాశ్రేణి= వేశ్యాబృందం; గీతనృత్య నిరతిన్‌= సంగీత నాట్యాల 
ప్రదర్శనతో; ఆరాధింపన్‌= అర్చించగా; అతండు= ఆ శుకుడు; నిర్విశేష= నిర్వికారంగా; యోజిత= నిగ్రహింపబడిన; ఇం(ద్రియు(డై= 
ఇంద్రియాలు కలవాడై; ఉండెన్‌= కూర్చున్నాడు, ఆరాధన స్వీకరించాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! సౌందర్యంలోనూ, విలాసాలలోనూ అప్పరసలను మించిన వేశ్యలు వచ్చి తమ సంగీతంతో, 
నృత్యప్రదర్శనతో శుకుడిని అర్చించారు. ఇం(ద్రియ వికారాలు ఏమీ లేని నిశ్చలస్థితితో శుకుడు వాటిని ఆలకించాడు, 
తిలకించాడు. 


చ. అతనికి నన్నపానముల నంచితభక్తి నొనర్ప(గా( బురో 
హితు నియమించి యవ్వసుమతీశ్వరు€ డద్దినశేషయామినుల్‌ 
చతురము భక్తియుక్తమును సంప్రమదంబును. గా నయించె స 
మ్మితమృదు సారభాషణసమీరణతం దదుపాంతవర్తియై. 270 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 975 


ప్రతిపదార్దం: అతనికిన్‌= ఆ శుకుడికి; అన్నపానములన్‌= భోజనపానీయాదులను; అంచిత భక్తిన్‌= గొప్పభక్తితో; ఒనర్పంగాన్‌= 
సమకూర్చటానికి; పురోహితున్‌= తన కులబ్రాహ్మణుడిని; నియమించి= నియోగించి; ఆ+వసుమతీ+ఈశ్వరుండు= ఆ 
జనకభూపాలుడు; ఆ+దినశేష+యామినుల్‌= ఆ రోజులో అప్పటికి శేషించి ఉన్న సమయాన్నీ, ఆనాటి రాత్రినీ; చతురమున్‌= 
చతురంగానూ (నేర్పుగా); భక్తియుక్తమును= భక్తియుక్తంగానూ; సంప్రమదంబునున్‌+కాన్‌= సంతోషంగానూ; సమ్మిత= 
అంగీకారయోగ్యమైన; మృదు= సుకుమారమైన; సార= విలువైన; భాషణ= సంభాషణలయొక్క; సమ్‌+ఈరణతన్‌= ప్రసారంతో; 
తద్‌= ఆ శుకునియొక్క; ఉపాంత= సమీపంలో; వర్తియె= కూర్చున్నవాడై; నయించెన్‌= కడపాడు. 


తాత్సర్యం: ఒప్పిన భక్తితో శుకుడికి అన్నపానాదులు సమకూర్చటానికని జనకుడు తన పురోహితుడిని 
నియమించాడు. అవి అయిన తరువాత ఆ దినశేషాన్నీ, ఆ రాత్రినీ హాయిగా, నేర్పుగా, భక్తి ప్రపత్తులతో 
సారవంతమూ సజ్ఞనసమ్మతమూ అయిన సంభాషణలతో గడిపాడు జనకమహారాజు. అతడి సన్నిధిని విడిచిపెట్టి 
మరి ఎక్కడికీ వెళ్ళలేదు. పనికిరాని మాటలు దొర్లలేదు. 


వ. మజటునా( డమ్మహీపాలుండు గాలోచితకృత్యంబు లాచరించి కృతకరణీయుండును సుఖాసీనుండునునై 
యున్నయమ్మునిపాలికి సూరిజన సమేతంబుగా జని పరివేష్టించి యుండి కేలుమోడ్డి 'మీరిట విచ్చేయుటకుం 
గతంబేమి?' యని సవినయంబుగా నడిగిన నమ్మహాత్ముండు 'మా తండ్రి పంపున మోక్షమార్గబోధార్దినై వచ్చితి 
విప్రునకుం గర్తవ్యం బెయ్యది? మోక్షం బేమిటం బడయవచ్చ్లు? నెలింగింపవే!' యనుటయు నతండు సవిశేష 
సమాదరుందై - 271 


ప్రతిపదార్థం: మజునాండు= మరుసటిరోజున; కాల+ఉచితకృత్యంబులు= ఉదయకాలానికి చేయవలసిన స్నానాది విధులను; 
ఆచరించి= చేసి; కృతకరణీయుండునున్‌= చేయవలసినవి చేసినవాడూ; సుఖ+ఆసీనుండును+ఐన= సుఖంగా ఆసీనుడై 
ఉన్నవాడూ అయి; ఉన్న= ఉన్నటువంటి; ఆ+ముని+పాలికిన్‌= ఆ శుకుడి దగ్గరికి; సూరిజనసమేతంబుగాన్‌= పండితజన 
సహితంగా; ఆ+మహీపాలుండు= ఆ జనకమహారాజు; చని= వెళ్ళి; పరివేష్టించి ఉండి= ఆయనకు చుట్టూ కూర్చుని; కేలుమోడ్చి= 
నమస్కరించి; మీరు= తమరు; ఇటన్‌= ఇక్కడికి; విచ్చేయుటకున్‌= రావటానికి; కతంబు= కారణం; ఏమి?= ఏమిటి; అని; 
సవినయంబుగాన్‌= వినయంతో; అడిగినన్‌= అభ్యర్థించేసరికి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు శుకుడు; మా తండ్రి 
పంపునన్‌= మా తండ్రిగారి ఆజ్ఞమీద; మోక్షమార్గ= ముక్తిమార్గానికి సంబంధించిన; బోధ= జ్ఞానాన్ని; అర్థినై= కోరినవాడనై; వచ్చితిన్‌= 
ఇక్కడకు వచ్చాను; విప్రనకున్‌= (బ్రాహ్మణుడికి; కర్తవ్యంబు= చెయ్యదగినది; ఏ+అది= ఏది?; మోక్షంబు= ముక్తి అనేది; ఏమిటన్‌= 
దేనితో; పడయన్‌ వచ్చున్‌?= పొందవచ్చును?; ఎణింగింపవే!= తెలియజెప్పవా! - అనుటయున్‌= అని శుకుడు అనటమూ; 
అతండు= ఆ జనకుడు; సవిశేష+సమాదరుండై= విశిష్టమైన ఆదరం కలవాడై. 


తాత్పర్యం: మరుసటిరోజున ఉదయకాలానికి చేయవలసిన స్నానాది విధులను నిర్వహించి, సుఖాసీనుడైన ఆ 
శుకుడి దగ్గరికి, పండితజన సహితంగా ఆ జనకమహారాజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని నమస్కరించి, 'మీరు 
ఇక్కడికి రావటానికి కారణం ఏమి?” టని సవినయంగా అడిగేసరికి, శుకుడు 'మా తండ్రిగారి ఆజ్ఞమీద, ముక్తి 
మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని కోరినవాడనై ఇక్కడకు వచ్చాను. బ్రాహ్మణుడు చేయదగినది ఏది? ముక్తి 
అనేది దేనితో పొందవచ్చును? తెలియజెప్పు'మని జనకుడిని అడుగగా, జనకుడు విశిష్టమైన ఆదరంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


జనకు(డు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము: (సం. 12-313-9) 
సీ, “విను ముపనీతుండై విప్రుండు బ్రహ్మచ । ర్యంబు వేదాభ్యసనంబు నడపి 
దారసంగ్రహము సంతానసంపాదనం । బును నధ్వరక్రియయును నొనర్షి 
దేవపిత్రతిథిపూజా విధిపరు(డగు । చుండి వనమునకు హుతవహప్ర 
యుతముగ. జని యందు నతిథుల. గొనియాడి । వ్రతము గషాయపక్వత నొనర్ప 


తే.  నగ్నులాత్మయంద యారోపితములుగ( । జేసి వీతరాగ చిత్తవృత్తి( 
బరమశాంతి. బొంది బ్రహ్మాశ్రమపదంబు€ । బొందువాండు లోకపూజ్యచరిత!' 272 

ప్రతిపదార్హం: లోకపూజ్యచరిత!= లోకానికి పూజింపదగిన (ప్రవర్తనకలవాడా! ఓ శుకమహర్షీ!; వినుము; విప్రండు= బ్రాహ్మణుడు; 
ఉపనీతుండై= ఉపనయనం చేసికొని; (బ్రహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్యాన్నీ; వేద+అభ్యసనంబున్‌= వేదాధ్యయనాన్నీ; నడపి= 
నిర్వర్తించి; దారసం(గ్రహమున్‌= భార్యను పొందటం (వివాహంతో గృహస్థాశ్రమం స్వీకరించటం); సంతాన సంపాదనంబునున్‌= 
పుత్రపౌ(త్రాదికంగా సంతానం కలగటం; అధ్వర(క్రియయునున్‌= యజ్ఞాలు చెయ్యటం అనేవాటిని; ఒనర్చి= నిర్వహించి; దేవ= 
దేవతలు; పితృ= పితృదేవతలు; అతిథి= అతిథులు - వీరిని; పూజా= అర్భించటమనే; విధి= కర్తవ్యంపట్ల్ట; పరుండు= తత్పరుడు; 
అగుచుండి= అవుతూ (గృహస్థాశ్రమాన్ని) గడపి; హుతవహప్రయుతముగన్‌= అగ్నిహోత్రంతో సహా; వనమునకున్‌= అరణ్యానికి; 
చని= వెళ్ళి (వానప్రస్థం స్వీకరించి); అందున్‌= అక్కడ కూడా; అతిథులన్‌= అతిథులను; కొనియాడి= అర్చించి; వ్రతమున్‌= 
వానప్రస్థ దీక్షను; కషాయ పక్వతన్‌= కషాయం పరిపక్వతను పొందినట్టు (కాషాయపక్వతన్‌ - అనే పాఠాంతరం ఉంది. 'వైరాగ్య 
పరిపక్వతలో' అని దాని అర్థం); ఒనర్చన్‌= నిర్వహించుటకై; అగ్నులు= అగ్నిహోత్రాలను; ఆత్మయందున్‌+అ= అంతరంగంలోనే; 
ఆరోపితములుగన్‌+చేసి= ఆరోపించి; వీతరాగచిత్తవృత్తిన్‌= తొలగిపోయిన రాగబంధంతో కూడిన మనఃప్రవృత్తితో (వైరాగ్య 
సంపన్నమైన మనస్సుతో అని); పరమశాంతిన్‌= గొప్ప (ప్రశాంతిని; పొంది= అనుభవించి; (బ్రహ్మ+ఆ(శ్రమపదంబున్‌= 
(బ్రహ్మాశ్రమము అనబడే జ్ఞానమయ సన్న్యాసాశ్రమాన్ని; పొందువాండు= పొందుతాడు. (పొందేవాడు అవుతాడు). 


తాత్పర్యం: లోకాలకు ఆరాధనీయమైన (ప్రవర్తన కలవాడా! అడిగావు కనుక చెప్పుతున్నాను. ఆలకించుము. 
(బ్రాహ్మణుడు ముందు ఉపనయనం చేసికొని, బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాలి. వేదాధ్యయనం చేయాలి. అటుపైని 
వివాహం చేసికొని గృహస్థాశ్రమంలోనికి (ప్రవేశించాలి. పుత్రపొత్రాదికంగా సంతానం పొందాలి. గృహస్థుడు 
చేయవలసిన యజ్ఞయాగాదులు చేయాలి. దేవపూజలూ, పిత్సపూజలూ, అతిథిపూజలూ తత్సరతతో నిర్వహించాలి. 
అటుపైని తన నిత్యాగ్నిహోత్రాలతో సహా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థం స్వీకరించాలి. అక్కడకూడా అతిథిపూజలు 
జరపాలి. ఆ దీక్షలో కషాయసమపాకంగా పరిపక్వతను పొందటానికై అగ్నిహోత్రాలను ఆత్మలో నిక్షేపించుకొని, 
వైరాగ్యపూర్ణమైన మనః।ప్రవృత్తితో పరమ్రశాంతిని పొంది, సన్న్యాసా[శ్రమాన్ని స్వీకరించాలి. అటువంటి వాడే ఆ 
(బ్రహ్మాశ్రమపదవికి అర్హుడు అవుతాడు”. 

వ. అనిన విని యమ్మునివరుండు. 273 
ప్రతిపదార్థం: అనినన్‌= జనకుడు ఇట్టా అనేసరికి; విని= ఆలకించి; ఆ+మునివరుండు= ఆ మునీశ్చ్వరుడైన శుకుడు. 


తాత్సర్యం: దీనినంతా ఆ శుకుడు ఆలకించి. (ఇట్లా అంటున్నాడు). 


క. “జ్ఞానోదయమైయుండ(గ । మానక వెండియును నాశ్రమత్రయవాసుం 
డై నిలిచి తత్రియాను । ష్టానము గ్రమవృత్తి నడపుటయు వలయు నొకో? 274 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 977 


ప్రతిపదార్థం: జ్ఞాన+ఉదయమై+ఉండంగన్‌= తనంత తాను జ్ఞానోదయమై ఉన్నప్పటికీ; మానక= విడువకుండా; వెండియును= 
మళ్ళీ; ఆ(శ్రమ(త్రయవాసుండై= (బ్రహ్మచర్యం, గార్హస్ట్యం, వానప్రస్థం అనే ఈ మూడు ఆ(శ్రమాలలోనూ నివసించినవాడై; నిలిచి= 
ఉండి; తద్‌= ఆయా ఆ(శ్రమాలకు చెప్పిన; క్రియా= విధులయొక్క; అనుష్టానమున్‌= ఆచరణను; [క్రమవృత్తిన్‌= యథాక్రమంగా 
(క్రమప్రక్రియగా); నడపుటయున్‌= నిర్వహించటంకూడా; వలయున్‌+ఒకో?= అవసరమంటావా? 
తాత్సర్యం: జ్ఞానోదయమై ఉండగా విడువకుండా మళ్ళీ మూడు ఆ(శ్రమాల్లోనూ ఉండి ఆయా ఆశ్రమాల విధులను 
యధా(ప్రకారంగా నడపడం అవసరమా! 
తే. జ్ఞానవిజ్ఞాన దృష్టి శాశ్వతిక తత్వు(। డయ్యెనేనియు విడువరా దాశ్రమముల 

క్రమ సమారూఢి యనునె వేదములు? దీని. । దెలియంజెప్పవె మోక్షవిత్తిలకజన్మ ." 275 
ప్రతిపదార్థం: మోక్షవిత్‌= ముక్తివేత్రలయందు; తిలక= (శ్రేష్టమైన; జన్మ!= పుట్టుక కలవాడా! - జనకమహారాజా!; జ్ఞాన= జ్ఞానమూ; 
విజ్ఞాన= వివేకమూ అనేవాటితో కూడిన; దృష్టిన్‌= దర్శనంతో; శాశ్వతిక తత్తుండు= శాశ్వతమైన పరమాత్మ తత్త్యం తెలిసికొన్నవాడు; 
అయ్యెన్‌+ఏనియున్‌= అయినప్పటికీ; వేదములు= వేదాలు; ఆ(శ్రమముల= (బ్రహ్మచర్యాది ఆశ్రమాల; [క్రమసమారూఢి= (క్రమ 
నివాసాన్ని; విడువన్‌+రాదు= వదలటానికి వీలు లేదు; అనునె?= అంటున్నాయా?; దీనిన్‌= ఈ విషయాన్ని; తెలియన్‌= నాకు 
తెలిసేట్టు; చెప్పవె?= చెప్పవా? 
తాత్సర్యం: “మోక్షవేత్తలయందు శ్రేషస్టమైనజన్మకలవాడా! జ్ఞానము వివేకమూ కలిగి శాశ్వతమైన పరమాత్మతత్యాన్ని 
తెలుసుకొన్నాకుండా(బ్రహ్మచర్యాలు) ఆ(శ్రమాలన్నింట (క్రమంగా నివసించడం విడువరాదని వేదాలంటాయా? 
దీనిని తెలియజేప్తుము”. 


వ. అనవుడు నతం డతని కిట్లనియె. 276 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శుకుడు అనేసరికి; అతండు= ఆ జనకుడు; అతనికిన్‌= శుకుడికి; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తాత్సర్యం: అని శుకుడు అనగా జనకుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


తే  జ్ఞానవిజ్ఞానములు మోక్షసాధనములు । గురుని యుపదేశమున నవి దొరకొనంగ 

వాన మోక్షంబు గాంచినవా(డు విడుచు | నయ్యుపాయద్వయమ్మును నతులబుద్ది. 277 
ప్రతిపదార్థం: జ్ఞానవిజ్ఞానములు= విద్యావివేకాలు; మోక్షసాధనములు= మోక్షానికి ఉపకరణాలు; గురుని= గురువుయొక్క; 
ఉపదేశమునన్‌= ఉపదేశంతో; అవి; దొరకొనంగన్‌= లభిస్తే; వానన్‌= వాటితో; మోక్షంబు= ముక్తి; కాంచినవా(డు= పొందినవాడు; 
అతులబుద్దిన్‌= సాటిలేని ధీశక్తితో; ఆ+ఉపాయద్వయమ్మును= ఆ రెండు ఉపాయాలనూ; విడుచున్‌= విడిచిపెట్టేస్తాడు. 
తాత్సర్యం: మోక్షసాధనాలైన జ్ఞానవిజ్ఞానాలను సద్గురుడి ఉపదేశం వలన పొంది వాటితో ముక్తి సంపాదించినవాడు 
కట్టకడపటికి తన బుద్దిపటిమతో ఆ రెండుసాధనాలనూ కూడా వదిలివేస్తాడు. (అతులబుద్ది అనే సమాసాన్ని 
బహుష్రీహిగా శుకుడికి సంబోధనకూడా చేయవచ్చును.) 


క  లోకోచ్చేదము( గర్మ। వ్యాకులతయు(గాక యుండవలయుటకై సు 
శ్లోకా! చతురాశ్రమములు । గైకొని నడిపిరి దృఢంబుగా6 బూర్వమునుల్‌. 278 


ప్రతిపదార్హం: సుక్గోకా!= పొగడదగినవాడా!; లోక+ఉచ్చేదమున్‌= లోక వినాశమూ; కర్మవ్యాకులతయున్‌= కర్మాచరణలోసాంకర్యమూ 


(కలత); కాక= జరగకుండా; ఉండన్‌+వలయుటకై= ఉండటంకోసం; పూర్వమునుల్‌= మన పూర్వ మహర్షులు; చతుర్‌+ఆశ్రమములు= 
నాలుగు ఆ(శశమాలు; కైకొని= స్వీకరించి; దృఢంబుగాన్‌= కట్టుదిట్టంగా; నడిపిరి= నడిపారు (సమాజాన్ని నడిపారు). 
తాత్సర్యం: స్తుతింపదగినవాడా! లోకవినాశమూ, కర్మసాంకర్యమూ జరగకుండా ఉండటంకొరకే (బ్రహ్మచర్యాది 
ఆశ్రమాలను నాల్గింటిని ఏర్పాటుచేసి మన పూర్వమహర్షులు ఆ ఆ(శ్రమధర్మాలను దృఢంగా నడిపారు, 
నడిపించారు. 


తే. అందు( దుదముట్ట నడచిన నందవచ్చు । ముక్తి బహుజన్మ సంసిద్దమోక్షకార 
ణముల శుద్దు(డై ప్రథమాశ్రమమునయంద । కాంచు మోక్ష మెందేని నొక్కరుండు మునిప! 279 

ప్రతిపదార్థం: మునిప!= మునీశ్వర!; అందున్‌= ఆ(శ్రమచతుష్టయమార్గంలో; తుదముట్టన్‌= కట్టకడపటిదాకా; నడచినన్‌= 
నడిచినట్టయితే; ముక్తిన్‌= మోక్షాన్ని; అందవచ్చున్‌= పొందవచ్చు; ఎందేనిన్‌= ఎక్కడయినా (అరుదుగా); ఒక్కరుండు= ఒక 
వ్యక్తి; బహుజన్మ= పూర్వానేక జన్మలలో; సంసిద్ద= లభించిన; మోక్షకారణములన్‌= మోక్షసాధనాలతో; శుద్దుండై= శుద్ది పొందినవాడై; 
ప్రథమ+ఆ(శ్రమున+అందున్‌+అ= మొదటిదైన (బ్రహ్మచర్యాశ్రమంలోనే; మోక్షమున్‌= ముక్తిని; కాంచున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: మునీశ్వరా! ఈ ఆ(శ్రమాల వరుసలో ప్రయాణం చేసేవాడు కట్టకడపటిదాకా యథావిధిగా నడిస్తే 
ముక్తి పొందుతాడు. అట్టాకాక అరుదుగా ఎక్కడైనా ఒక వ్యక్తికి పూర్వజన్మల సంస్కారం వలన ముక్తిహేతువులు 
సిద్ధిస్తే అతడు ఈ జన్మలో ప్రథమాశ్రమంలోనే - బ్రహ్మచర్యాశమంలోనే - ముక్తిని కైవసం చేసికొంటాడు. అట్లా 

ధి —_ హా 3) 
జరుగవచ్చును. 
క వానికి మూండాశ్రమముల । లో నిలువ బ్రయోజనంబులుం గలవె? తమోz 

ధీనతను రజఃపరత । న్మానవలయు. గాక? సత్త్వనైష్టికమతియై. 280 

ప్రతిపదార్హం: సత్తనైస్టికమతియై= సత్త్యనిష్టకుదురుకొన్న మతికలవాడై; తమః+అధీనతను= తమోగుణానికి లొంగిపోవటం; 
రజఃపరతన్‌= రజోగుణానికి పరతం(త్రు కావటం అనేవాటిని; మానవలయున్‌+కాక= విడిచిపెట్టాలే తప్ప; వానికిన్‌= అటువంటి 
అరుదైన వ్యక్తికి; మూండు+ఆశ్రమములలోన్‌= బ్రహ్మచర్యాదికమైన మొదటిమూడు ఆ(శ్రమాలలోనూ; నిలువన్‌= ఉండటంవలన; 
'ప్రయోజనంబులున్‌+కలవె?= ఉపయోగాలు ఏమయినా ఉన్నాయా? (లేవు అని భావం.) 
తాత్సర్యం: పూర్వజన్మల సంస్కారాలవలన మోక్షహేతులు ఈ జన్మలో సిద్దించిన అరుదైన వ్యక్తి మొదటి మూడు 
ఆ(శ్రమాలలోనూ వరుసగా కాలం గడపవలసిన అవసరం ఏమీ లేదు. అట్లా గడపినందువలన ప్రత్యేక ప్రయోజనమూ 
లేదు. కాకపోతే అతడు తమోగుణానికీ రజోగుణానికీ లొంగిపోకుండా సత్త గుణనిష్ట కలిగినవాడై ఉండాలి. అంతే. 


తే.  సత్వ్వమార్గ్లాభిరతి యాత్మతత్త్వదర్శ । నంబు గావింప( దను€ దాన నరుండు గాంచు 
విశ్వమున( దాను దనయందు విశ్వమును వ । సించుటయు. జూచుచును ముక్తి. జెందియుండు.281 


ప్రతిపదార్థం: సత్త్య= సత్సగుణసంపన్నమైన; మార్గ= విధానంలో; అభిరతి= ఆసక్తి అనేది; ఆత్మతత్త్వ= ఆత్మతత్యానికి 
సంబంధించిన; దర్శనంబు= దర్శనాన్ని (ఆత్మసాక్షాత్కారాన్ని); కావింపన్‌= కలిగిస్తే; నరుండు= సాధకుడు; తనున్‌= తనను; 
తాను+అ= తానే; కాంచున్‌= దర్శిస్తాడు; విశ్వమునన్‌= ప్రపంచంలో; తానున్‌= తానూ; తనయందున్‌= తనలో; విశ్య్వమును= 
ప్రపంచం; వసించుటయున్‌= ఉండటం అనేదాన్ని కూడా; చూచుచును= దర్శిస్తూ; ముక్తిన్‌= విముక్తిని; చెందియుండున్‌= 
పొందుతాడు.= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 979 


తాత్పర్యం: నరుడు సాత్తికప్రవృత్తివలన ఆత్మతత్స్తాన్ని తెలిసికొంటాడు. దానివలన తనను తాను 
దర్శించగలుగుతాడు. ఆత్మజ్ఞుడు అవుతాడు. అప్పుడు విశ్వంలో తననూ, తనలో విశ్యాన్నీ చూడగలుగుతాడు. 
రాగద్వేషాది బంధాలనుంచి విముక్తి పొందిన స్థితితో జీవిస్తూ ఉంటాడు. 


వ. ఇవ్విషయంబున యయాతి వాక్యంబులు గల వాకర్ణింపుము. 282 


ప్రతిపదార్థం: -ఈ+విషయంబునన్‌= ఈ అంశంలో; యయాతి వాక్యంబులు= యయాతి చెప్పిన మాటలు; కలవు= ఉన్నాయి; 
ఆకర్షింపుము= చెప్పుతాను వినుము. 


తాత్పర్యం: ఈ విషయమై యయాతి చెప్పిన మాటలను వినుము. 


ఆ. జ్యోతి యాత్మయంద యున్నది కాన శ । క్యము సమాహితాత్ముండైన మునికి 

నొరులవలన( దనకు నొరులకు€ దన దెస | భయము లేకయున్న( బరము. గాంచు. 283 
ప్రతిపదార్థం: జ్యోతి= తేజస్సు (పరమాత్మ); ఆత్మయందున్‌+అ= నరుడి ఆత్మలోనే; ఉన్నది= ఉంది; సమాహిత+ఆత్ముండు+ఐన= 
ఏకాగ్రచిత్తం కలవాడైన; మునికిన్‌= జ్ఞానికి; కానన్‌= ఆ జ్యోతిని దర్శించటం; శక్యము= సాధ్యమే; ఒరులవలనన్‌= ఇతరులవలన; 
తనకున్‌= తనకూ; ఒరులకున్‌= ఇతర జీవులకూ; తనదెసన్‌= తనవలనా; భయము= భీతి అనేది; లేక+ఉన్నన్‌= లేకపోయినట్లయితే 
(నిర్భయస్థితిలో); పరమున్‌= పరమాత్మను; కాంచున్‌= దర్శిస్తాడు. 
తాత్సర్యం: జ్యోతిస్పరూపమైన పరతత్త్యం ప్రతివ్యక్తికీ ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన మునీశ్వరుడు 
ఆ జ్యోతిని తనలో తాను దర్శించగలుగుతాడు. ఇతరులవలన తనకూ, తనవలన ఇతరులకూ ఏ విధమైన భయమూ 
లేని నిర్భయస్టితి అలవడినప్పుడు పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. 


క. కోరికయు నొల్లమియు లే । కే రూపున భూతములకు నెగ్గగు తెటి(గుం 
జేరక యకామవృత్తి( ద | పోరతి నున్నతండు బ్రహ్మముం బ్రాపించున్‌. 284 


ప్రతిపదార్దం: కోరికయున్‌= ఒకటి కావాలి అనుకోవటంగానీ; ఒల్లమియున్‌= ఒకటి వద్దు అనుకోవటంగానీ; లేక= లేకుండా; 
ఏ రూపునన్‌= ఏ రకంగానూ; భూతములకున్‌= ప్రాణికోటికి; ఎగ్గు+అగు+తెజంగున్‌= అపకారం చేసే పద్దతిని; చేరక= చేరకుండా; 
అకామవృత్తిన్‌= నిష్కామ(ప్రవర్తనతో (కోరికలు లేని జీవనవిధానంతో); తపోరతిన్‌= తపస్సు పట్ల గాఢమైన ఆసక్తితో; ఉన్న+ 
అతండు= ఉన్న వ్యక్తి బ్రహ్మమున్‌= పరమాత్మను (పరబ్రహ్మను); ప్రాపించున్‌= పొందుతాడు ((బ్రహ్మసాక్షాత్కారం అతడికి 
అవుతుంది). 
తాత్సర్యం: రాగమూ, ద్వేషమూ అనేవి లేకుండా ఏ ప్రాణికీ అపకారం చెయ్యకుండా సర్వభూతహితుడై, 
నిష్కామంగా తపస్సు చేసికొనే సాధకుడు పరబ్రహ్మను పొందగలుగుతాడు. 
క. వినం జూడం బడు నం దె। లను సమతం బరము. గనుచు లౌల్యనిరసనం 

బున సుఖదుఃఖాదిద్వం । ద్వనిరూఢుండు గాక యున్నతండు ముక్తి. గనున్‌. 285 


ప్రతిపదార్థం: వినన్‌+పడునందెల్లనున్‌= వినబడే అన్నింటిలోనూ; చూడన్‌+పడునందున్‌+ఎల్లనున్‌= కనపడే అన్నింటిలోనూ; 
సమతన్‌= సమదృష్టితో; పరమున్‌= పరమాత్మను; కనుచున్‌= దర్శిస్తూ; లౌల్య= లోలత్వంయొక్క; నిరసనంబునన్‌= పరిత్యాగంతో 
(లోలుడు కాకుండా); సుఖదుఃఖాది= సుఖదుఃఖాలూ - రాగద్వేషాలూ మొదలైన; ద్వంద్వ= జంటలలో; నిరూఢుండు+కాక= 
తగుల్కొనవాడు కాకుండా; ఉన్న+అతండు= జీవించగలిగిన వ్యక్తి; ముక్తిన్‌= విముక్తిని (మోక్షాన్ని); కనున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: వినబడే, కనబడే సర్వవిషయాలలోనూ సమదృష్టితో పరమాత్మనే చూడగలిగి, దేనిలోనూ లోలుడు 
కాకుండా, రాగద్వేష సుఖదుఃఖాదికమైన ద్వంద్వాలకు అతీతంగా, జీవితం గడపగలిగినవాడు తప్పకుండా ముక్తి 
పొందుతాడు. 


క ఇనుమును గనకము నిందయు । వినుతియు సమములుగ. గొనుచు వివిధాంగకముల్‌ 
దనలోన నడచు కమఠము । ననువున నింద్రియము లడంచునతండు గను శివున్‌.' 286 


ప్రతిపదార్థం: ఇనుమును= ఇనుమునూ; కనకమున్‌= బంగారాన్నీ; నిందయున్‌= నిందనూ; వినుతియున్‌= స్తుతినీ; 
సమములుగన్‌= సమానంగా; కొనుచున్‌= పరిగణించి పరి[గ్రహిస్తూ; వివిధ+అంగకముల్‌= అన్ని అవయవాలనూ; తనలోనన్‌= 
తన డిప్పలోనే; అడంచు= ముడుచుకొనే; కమఠము (యొక్క)+అనువునన్‌= తాబేలు చందంగా; ఇంద్రియములు= తన 
ఇంద్రియాలను; అడంయ+అతండు= నిగ్రహించేవాడు; శివున్‌= పరమాత్మను; కనున్‌= దర్శిస్తాడు. 

తాత్పర్యం: ఇనుమునూ, బంగారాన్నీ సమానంగా చూడగలగాలి. పొగడ్తనూ, తెగడ్తనూ ఒక్కలాగే స్వీకరించగలగాలి. 
తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొదలైన అన్ని అవయవాలనూ సాచి మళ్ళీ డిప్పలోకి ఉపసంహరించు 
కొంటున్నట్టుగా- లేదా - సంకోచపరచుకొంటున్నట్టుగా సాధకుడు సర్వేంద్రియాలను ని([గ్రహించుకొనగలగాలి. 
అటు వంటి వ్యక్తి మాత్రమే శివుడిని దర్శించగలుగుతాడు.' 


విశేషం: అలం: ఉపమ. 

వ. అని చెప్పి. 287 
ప్రతిపదార్థం: అని= యయాతి వాక్యాలుగా వీటిని; చెప్పి= జనకుడు వినిపించి- 

తాత్సర్యం: అని చెప్పి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  అవ్విశేషంబు లెల్ల నీయందు గలుగు । టనఘ! భవదీయ జనకదయాసమృద్ది 
సిద్ద దివ్యబోధంబున. జేసి తో(చె | నవ్విధముకంటె నీ చంద మధికతరము. 288 


ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా!; ఆ+విశేషంబులు+ఎల్లన్‌= పైని చెప్పిన ఆ విశేషాలు అన్నీ; నీయందున్‌= నీలో; కలుగుట= 
ఉండటం; భవదీయ= నీయొక్క; జనక= తండ్రియైన వ్యాసుని; దయాసమద్ది= పుష్కలమైన కృపచేత; సిద్ద= సిద్ధించిన; 
దివ్యబోధంబునన్‌+చేసి= దివ్యజ్ఞానం చేత; తోంచెన్‌= జరిగినది; ఆ+విధముకంటెన్‌= ఆ సాతిక పద్దతికన్నా; నీ చందము= 
నీ విధం; అధికతరము= మిక్కిలి గొప్పది. 


తాత్సర్యం: పవిత్రుడా! పైని చెప్పిన సాత్తికపద్దతులన్నీ నీలో ఉన్నాయి. అది మీ తండ్రిగారి దయావిశేషంవలన 
అ యణ 
నీకు లభించిన జ్ఞానంతో సిద్ధించింది. నిజం చెప్పాలంటే నీ పద్దతి అంతకన్నా గొప్పది. 


క. నీ వట్టిండ వగు టెటు(గవు । భావంబున సంశయమును భయమును బాల్యం 
బావేశింపంగ6 జేయ న । భావితనిశ్చయుండ వగుట6 బరముమునీంద్రా! 289 


ప్రతిపదార్హం: పరమమునీం([ద్రా!= అత్యుత్తమ మహర్షీ; బాల్యంబు= పిన్నవయస్సు అనేది; భావంబునన్‌= అంతరంగంలో; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 981 
సంశయమును= సంశయమూ; భయమును= భయమూ (వెరపూ) అనేవాటిని; ఆవేశింపంగన్‌+చేయన్‌= ఎక్కువగా కలిగి 


స్తున్నందువలన; అభావితనిశ్చయుండవు= నిశ్చయం లేనివాడవు; అగుటన్‌= కావటంచేత; నీవు; అట్టి(డవు= అంతటివాడవు 
(అటువంటి గొప్పవాడవు); అగుటన్‌= కావటం; ఎణు(గవు= గుర్తించలేకపోతున్నావు. 


తాత్సర్యం: ఓ ఉత్తమోత్తమ మునీశ్వరా! నిజానికి నీవు మీ తండ్రి అంతటివాడవే. కానీ నీ బాల్యమనేది నీ మనస్సులో 
కొంత సంశయాన్నీ, కొంత భయాన్నీ ఆవేశింపజేస్తున్నది. దానితో నీ వొక నిశ్చయానికి రాలేక నిన్ను నీవు అంతటి 
వాడుగా గుర్తించలేకపోతున్నావు. అంతే సుమా! 


విశేషం: బాల్యం సంశయభయాలను ఆవేశింపజేస్తున్నది అన్నట్టుగా అన్వయిస్తున్నది ఈ పద్యం. కానీ మూలంలో బాల్యం కూడా 
ఒక హేతువుగా కనపడుతున్నది. “బాల్యాద్వా సంశయాద్వాపి భయాద్వాప్యనిమోక్షజాత్‌ | ఉత్పన్నే చాపి విజ్ఞానే నాధిగచ్చతి తాం 
గతిమ్‌॥” (12-313-45) 
క. జ్ఞానము విజ్ఞానము నీ। మానిత గుణము లగు నవి సమగ్రములైనం 

గానేరదు మోక్షపదము । గానుపు - దృఢనిశ్చయుండు గాకున్నేనిన్‌. 290 


ప్రతిపదార్థం: జ్ఞానము= జ్ఞానమూ; విజ్ఞానము= విజ్ఞానమూ; నీ= నీయొక్క; మానితగుణములు+అగున్‌= గొప్ప గుణాలు 
అయ్యాయి - నిజమే; అవి= ఆ రెండూ; సమ(గ్రములు+ఐనన్‌= పరిపూర్ణాలు అయినా; దృఢనిశ్చయుండు= దృఢమైన నిశ్చయం 
కలవాడవు; కాకున్న+ఏనిన్‌= కానట్లయితే; మోక్షపదము+కానుపు= మోక్షపదం యొక్క దర్శనం; కానేరదు= జరగబోదు. 


తాత్సర్యం: శుకమహర్షీ! జ్ఞానం, విజ్ఞానం అనేవి నీ గొప్ప గుణాలు అనటం నిజమే. అవి ఎంత సమ(గ్రంగా 
M౫ ఇ Sy 


నీలో ఉన్నా నీవు బాల్యం వలన కలిగే సంశయభయాలను విడిచిపెట్టి దృఢనిశ్చయానికి రాకపోతే ముక్తిపదవీదర్శనం 
జరుగదు సుమా! 


తే. ఒక్కకొటితయు లేదు నీ వుదితమోక్ష । బోధుండవు సంశయములెల్లం బోవవిడిచి 
నిశ్చయింపుము నీ కన్న నెలవు శాశ్వ | తంపు నెలవుగ విషయావికంపితాత్మ! 291 


ప్రతిపదార్థం: విషయ= నృత్యగీత సౌందర్యాదులూ ద్వంద్వాలూ మొదలైన విషయాలకు; అవికంపిత= చలించని; ఆత్మ!= 
అంతరంగం కలవాడా!; ఒక్క కొణంతయున్‌= ఒక్కటంటే ఒక్క లోటుకూడా; లేదు= నీలో లేదు; నీవు; ఉదిత= సిద్దించిన; 
మోక్షబోధు(డవు= మోక్షజ్ఞానం కలవాడవు; సంశయములు+ఎల్లన్‌= సందేహాలన్నీ; పోవన్‌+విడిచి= పారద్రోలి; నీ+కన్న+నెలవు= 
నీవు దర్శించిన చోటు; శాశ్యతంపు+నెలవుగన్‌= శాశ్యతస్థానంగా; నిశ్చయింపుము. 


తాత్సర్యం: నిశ్చలమైన మనస్సు కలవాడా! నీకు ఏ లోటూ లేదు. నీవు మోక్షజ్ఞానివి. సంశయాలు అన్నీ 
విడిచిపెట్టుము. నీవు దర్శించిన చోటునే ఈ శాశ్వతనివాసంగా నిశ్చయించుకొమ్ము. 


విశేషం: ఇక్కడ మూలభారతంలో శుకుడిని ప్రశంసించే శ్లోకాలు మూడు ఉన్నాయి. “మహర్షీ! నీకు సుఖదుఃఖాలకు తేడా లేదు. 
దేనికీ లోలుడవు కావు. నృత్తగీతాలపట్ల జౌత్సుక్యం లేదు. రాగమూ లేదు. బంధువులపట్ల అనుబంధం లేదు. భయమూ లేదు. 
మట్టినీ, బంగారాన్నీ సమానంగా చూడగలిగిన మహానుభావుడవు నీవు. అక్షయమూ, అనామయమూ అయిన మోక్షమార్గాన్ని 
పొందినవాడవుగా నిన్ను నేనూ తక్కిన ఈ మనీషులూ భావిస్తున్నాం. “నాస్తి తే సుఖదుఃఖేషు నిశేషో నాస్తి లోలుపా(?) నౌత్సుక్యం 
నృత్తగీతేషు న రాగ ఉపజాయతే (48). న బంధుషు నిబంధస్తే న భయేష్వస్తి తే భయమ్‌ । పశ్యామి త్వాం మహాభాగ 
తుల్యలోష్టాశ్మకాంచనమ్‌ ॥ (49). అహం చ త్వానునుపశ్యామి యే చాప్యన్యే మనీషిణః | ఆస్థితం పరనుం మార్గమక్షయం 


తమనామయమ్‌॥” (50). ఈ మూడు శ్లోకాల సారాన్నీ తిక్కన 'విషయాకంపితాత్మ!” అనే సంబుద్దిలోనికి సం(గ్రహించాడు. 


శుకుడు హినునంతంబున నున్న వ్యాసునియొద్దకు వచ్చుట (సం. 12-314-2) 


క. అని బోధించిన జనకు వ । చనములు విని శుకుండు విగతసంశయుండై శాం 
తినిరూఢి. బరమసౌఖ్యం । బు నొంది తను దాన కనుచు( బోవుచునుందెన్‌. 292 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; బోధించిన= ఉపదేశించిన; జనకు= జనకమహారాజు గారి; వచనములు= పలుకులు; విని= 
ఆలకించి; శుకుండు= శుకమహర్షి; విగత= తొలగిపోయిన; సంశయు.డై= సంశయాలు కలవాడై (సంశయాలు తొలగినవాడై); 
శాంతి= మనశ్ళాంతియొక్క; నిరూఢిన్‌= స్థిరసంప్రాప్తితో; పరమసౌఖ్యంబున్‌= గొప్ప సౌఖ్యాన్ని; ఒంది= పొంది; తనున్‌= తనను; 
తాను+అ= తానే; కనుచున్‌= దర్శిస్తూ; పోవుచున్‌+ఉండెన్‌= ప్రయాణం సాగిస్తున్నాడు. 

తాత్పర్యం: జనకుడి ఉపదేశంతో శుకుడి సంశయాలు తీరిపోయాయి. శాంతీ సౌఖ్యమూ గాఢంగా లభించాయి. 
అంతర్హర్శనం ఏర్పడింది. ప్రయాణం అయ్యాడు. 


తే. మారుతముతో సమానధర్మత్వమొంది । యత డుదజ్ముఖుడై నిఖిలామరులును 
మునులు గరుడగంధర్వాదులును గుతూహ । లమున వసియించు శిశిరశైలమున కరిగి. 293 


ప్రతిపదార్హం: మారుతముతోన్‌= వాయువుతో; సమానధర్మత్వము= సమానమైన లక్షణాన్ని; ఒంది= పొంది; అత(డు= ఆ శుకుడు; 
ఉదక్‌+ముఖుడు+ఐ= ఉత్తరదిక్కుకు అభిముఖుడై; నిఖీల+అమరులును= సమస్తదేవతలూ; మునులున్‌= మునులూ; 
గరుడగంధర్వ+ఆదులును= గరుత్మంతుడూ, గంధర్వులూ మొదలైన దివ్యజాతులవారూ; కుతూహలమునన్‌= ఉత్సుకతతో; 
వసియించు= నివసించే; శిశిర్రైలమునకున్‌= చలిమలకు (హిమవత్సర్వతానికి); అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: శుకుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. వాయువేగంతో ఆకాశమార్గాన సాగిపోయాడు. సకలదేవతలూ, 
మునులూ గరుడగంధర్వాదులూ ముచ్చటపడి నివసించే హిమశైలానికి వెళ్ళాడు. 


సీ. కురువంశముఖ్య! యగ్గిరి పుణ్యవిభవస । మేతంబు విను మమ్మహీధరమున( 
బరమేశ్వరుండు దపం బేకపాదస్థు(। డై బహువర్షంబు లాచరించెం 
బుత్రలాభార్థిత్వమున( గృష్టు. డుత్మృష్ట । నియమాచరణములు నిష్ట సలిపె, 
షణ్ముఖుం డాత్మీయశక్తి ప్రభావంబు( । దెలిపి దేవాధికతేజు. డయ్యె, 


తే. మభఖియు. బెక్కండ్రు మునులు నమర్వులును సు । చరితముల. బెంపునొంది, రా శైల మా వృ 
షాంకునకుం గూంతునిచ్చె, యాగాంగయోని । యగుట నజుండు దదాత్మత్వమర్దింబొందె. 294 


ప్రతిపదార్థం: కురువంశముఖ్య!= కురువంశంలో ్రధానుడవైన ఓ ధర్మరాజా! ఆ+గిరి= ఆ హిమవత్పర్వతం; పుణ్యవిభవ= 
పుణ్యవైభవంతో; సమేతంబు= కూడుకొన్నది; వినుము; ఆ+మహీధరమునన్‌= ఆ పర్వతంమీద; పరమేశ్వరుండు= శివుడు; 
ఏకపాదస్టుండై= ఒంటికాలిమీద నిలిచి; తపంబు= తపస్సు; బహువర్షంబులు= చాలా సంవత్సరాలు; ఆచరించెన్‌= చేశాడు; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; పుత్రలాభ+అర్థిత్వమునన్‌= తనకు కొడుకు పుట్టాలి అనే కోరికతో; ఉత్కృష్ట= (శ్రేష్టమైన; నియమ= 
తపోనియమాల; ఆచరణములు= ఆచరణాలను (నియమాలను ఆచరించటాలు); నిష్టన్‌= దీక్షతో (నిష్టతో); సలిపెన్‌= జరిపాడు; 
షట్‌+ముఖుండు= ఆరు ముఖాలుగల కుమారస్వామి; ఆత్మీయ= తనయొక్క; శక్తి= శక్తి అనే ఆయుధం తాలూకు; ప్రభావంబున్‌= 
మహిమను; తెలిపి= ప్రకటించి; దేవ+అధిక= దేవతలందరిలోకీ అధికమైన; తేజుండు= పరా(క్రమం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు- 


శాంతిపర్వను య షష్టాశ్వాసము 983 


సకలదేవతలలోకీ అధికతేజస్వి అయ్యాడు; మజియున్‌= ఇంకా; పెక్కం(డ్రు= పలువురు; మునులు= బుషులూ; అమర్ష్యులును= 
దేవతలూ; సుచరితములన్‌= మంచి చరిత్రలతో - తపోనియమాల ఆచరణలతో; పెంపున్‌+ఒందిరి= ప్రసిద్ది పొందారు 
(అతిశయించారు); ఆ+శైలము= ఆ హిమవత్సర్వతం; వృష+అంకునకున్‌= వృష(భ) వాహనుడైన శివుడికి; కూ(తున్‌+ఇచ్చెన్‌= 
కూతురునిచ్చి వివాహం చేశాడు; యాగ+అంగ+యోని= యజ్ఞయాగాలకు అవసరమైన వస్తువులకు (అంగాలకు) జన్మస్థలం; 
అగుటన్‌= అవ్వటంవలన; అజుండు= (బ్రహ్మదేవుడు; తద్‌+ఆత్మత్వము= హిమవంతుడి హృదయస్సానాన్ని; అర్థిన్‌= కోరికతో; 
పొందెన్‌= పొందాడు; (బ్రహ్మదేవుడే తానై కోరి హిమశైలాత్మ అయ్యాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! పరమపవి(త్రమూ, పుణ్యప్రదమూ అయిన ఆ హమవత్సర్వతం గురించి చెప్పుతాను 
వినుము. పరమేశ్వరుడు ఒంటికాలిమీద నిలబడి వేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు. కొడుకు పుట్టాలి 
- అనే కోరికతో విష్ణుమూర్తి (శ్రీకృష్ణుడు) కఠిన నియమాలతో తపస్సు చేసింది అక్కడే. షణ్ముఖుడు తన 
శక్యాయుధం మహిమను దేవతలకందరికీ ప్రదర్శించి అత్యధిక తేజస్వంతుడుగా నిరూపణ పొందిందీ అక్కడే. 
ఇంకా చాలామంది మునులూ, దేవతలూ తమ తమ తపోదీక్షలతో (ప్రశస్తి పొందిందీ అక్కడే. ఆ శైలరాజే తన 
కూతురు పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేశాడు. యజ్ఞావసర వస్తువుల కన్నీంటికీ ఆ పర్వతం పుట్టిల్లు. 
అందుకని బ్రహ్మదేవుడు కోరి ఆ పర్వతాత్మ అయ్యాడు. (అంటే హిమవత్సర్వతం పరబ్రహ్మస్వరూపం అని. 
ఇంకా భీష్ముడు చెప్పుతున్నాడు.) 

వ. అట్టి మహామహిమ గలుగు నా హిమవంతంబునకు మున్న వచ్చి సుమంతు వైశంపాయన జైమిని 
పైలనామధేయు లగు శిష్యులం గరుణావిధేయుండగు సాత్యవతేయుం డధ్యయనంబు సేయించుచుండం 
బుణ్యతమంబగు తదాశ్రమంబు భానుప్రభానిభంబగు నిజకాంతి విసరంబున వెలుంగ నయ్యారణేయుం 
డమ్ముని పాలికింజని తాను యోగబలంబున ననేకంబులైన గిరిసరిదరణ్యంబులు గడచి యెందునుం 
దగులువడక కార్ముకజ్యానిర్ముక్త శరంబుచందంబున నేతెంచుటకుం బ్రీతుండగు నప్పరాశరనందను 
పాదంబుల కభివందనంబు సేసిన నతం డభినందింప నాసన్నక్షమాసీనుండై జనకజననాథసంవాదవిధంబు 
విన్నవించి విశేషసమ్మదం బావహించె నిట్లరణిసుతు సమాగంబు నొంది. 295 

ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; మహామహిమ= గొప్ప మహత్తు; కలుగు= కలిగిన; ఆ హిమవంతంబునకున్‌= ఆ 

హిమవత్పర్వతానికి; మున్ను+అ+వచ్చి= ముందే చేరుకుని; సుమంతు= సుమంతుడూ; వైశంపాయన= వైశంపాయనుడూ; జైమిని; 

సైల= పైలుడూ అనే; నామధేయులు+అగు= పేర్లు కలవారైన; శిష్యులన్‌= శిష్యులను; కరుణావిధేయుండు+అగు= దయకు 
లొంగిపోయినవాడైన (దయాశీలి); సాత్యవతేయుండు= సత్యవతీదేవి కుమారుడు - వ్యాసుడు; అధ్యయనంబు= వేదాభ్యాసం; 
చేయించుచుండన్‌= చేయిస్తూ ఉండగా; పుణ్యతమంబు+అగు= అధికపుణ్యప్రదమైన; తద్‌+ఆ(శ్రమంబు= ఆ ఆ(శ్రమం; 
భానుప్రభా= సూర్యకాంతితో; నిభంబు+అగు= సాటివచ్చేదయిన; నిజ= తనయొక్క; కాంతివిసరంబునన్‌= తేజఃపుంజంతో; 
వెలుంగన్‌= ప్రకాశించగా; ఆ+ఆరణేయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; ఆ+ముని+పాలికిన్‌= ఆ వ్యాసమహర్షి సమీపానికి; 
చని= వెళ్ళి; తాను; యోగబలంబునన్‌= యోగశక్తితో; అనేకంబులు+ఐన= అసంఖ్యాకాలైన; గిరి= పర్వతాలూ; సరిత్‌= నదులూ; 
అరణ్యంబులు= అడవులూ; కడచి= దాటుకుంటూ; ఎందునున్‌= ఎక్కడా కూడా; తగులు+పడక= మనస్సు సంలగ్నంకాక; కారు శె 
ధనుస్సుయొక్క; జ్యా= అల్లైత్రాడునుంచి; నిర్ముక్త= విడువబడిన; శరంబు+చందంబునన్‌= బాణంవలె; ఏతెంచుటకున్‌= 
తిరిగివచ్చినందుకు; ప్రీతుండు+అగు= సంతోషించినవాడైన; ఆ+పరాశరనందను= ఆ వ్యాసునియొక్క; పాదంబులకున్‌= 
చరణాలకు; అభివందనంబు= నమస్కారం; చేసినన్‌= చేసేసరికి; అతండు= ఆ వ్యాసుడు; అభినందింపన్‌= మెచ్చుకోగా; ఆసన్న= 
సమీపమందలి; క్షమా= నేలమీద; ఆసీనుండై= కూర్చున్నవాడై; జనక జననాథ= జనకమహారాజుతో జరిగిన; సంవాద= 


సంభాషణయొక్క; విధంబున్‌= పద్దతిని; విన్నవించి= మనవిచేసి; విశేష= అత్యధికమైన; సమ్మదంబున్‌= సంతోషాన్ని; 
ఆవహించెన్‌= కలిగించాడు; ఇట్లు; అరణిసుతు= శుకమహర్షియొక్క; సమాగమంబున్‌= కలయికను; ఒంది= పొంది. 


తాత్సర్యం: అటువంటి హిమాలయానికి శుకుడికంటే ముందే వ్యాసుడు చేరుకున్నాడు. సుమంతు వైశంపాయన 
జైమిని పైలులనే నలుగురు శిష్యులకు వేదం నేర్పుతున్నాడు. అటువంటి దయాశాలి నివసిస్తున్న ఆ(శ్రమం 
సూర్యకాంతితో |ప్రకాశిస్తోంది. శుకుడు అక్కడికి చేరుకొన్నాడు. తాను యోగబలంతో నానాగిరినదీనదాలు దాటి 
ఎక్కడా చిక్కుపడక ధనుస్సునుండి వెలువడిన బాణంవలె తన పుత్రుడు తిరిగిరావటాన్ని వ్యాసుడు సంతోషించాడు. 
శుకుడు పాదాభివందనం చేసి చేరువలో నేలమీద కూర్చున్నాడు. జనకుడితో జరిపిన సంభాషణ అంతా 
విన్నవించాడు. వ్యాసుడికి పరమానందం అయింది. 


నిశేషం: అలం: ఉపమ. 


క అమ్మునియును శిష్యులతో | నమ్మహితాత్ము నునుచికొని యధ్యాపనశీ 
లమ్మగు చిత్తముతోడ సు । ఖమ్ముండ(గ నొక్కనాండు గౌరవమొప్పన్‌. 296 


ప్రతిపదార్థం: ఆ+మునియును= ఆ వ్యాసుడుకూడా; శిష్యులతోన్‌= తన నలుగురు ఛాత్రులతోనూ; ఆ+మహితాత్మున్‌= ఆ 
మహానుభావుడైన శుకుడిని; ఉనిచికొని= కలుపుకొని; అధ్యాపనశీలమ్ము+అగు= నిరంతరం చదువు చెప్పే స్వభావం కలదైన; 
చిత్తముతోడన్‌= హృదయంతో; సుఖమ్ము+ఉండంగన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనాండు= ఒకరోజున; గౌరవము+ఒప్పన్‌= గౌరవం 
స్ఫురించేట్టు. 

తాత్పర్యం: వ్యాసుడు ఆ శుకుడిని తన నలుగురు శిష్యులతోనూ కలిపి మొత్తం అయిదుమందికీ అధ్యాపనం 
చేస్తున్నాడు. వ్యాసుడు అనారతాధ్యాపన తత్పరుడు. అదే ఆయనకు ఆనందం. అట్లా సుఖంగా కాలం గడుస్తోంది. 
వ్యాసుడిని గౌరవంగా సేవించుకొనే శిష్యులంతా ఒకరోజున ఇట్లా అన్నారు: (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కొలిచియుండు సుమంతుప్రభృతులు నలువు రతనితో 'దేవా! శుకుండు మొదలుగా గల యేమేవురము 
వేదవిషయప్రఖ్యాతి నెల్లవారికంటె నెక్కుడు గావలయు, మమ్ముంబోలె నొడ్ల నాదరాధిక్యంబున భరంపడి 
సవిశేషంబుగా నధ్యయనంబు సేయింపకుండుట మాకు వరం' బని విన్నవించిన వీత పక్షపాత చిత్తుండగు 
నత్తాపసోత్తముండు. 297 


ప్రతిపదార్థం: కొలిచియుండు= సేవిస్తూండే; సుమంతుప్రభృతులు= సుమంతుడూ మొదలైన; నలువురు= నలుగురూ; 
అతనితోన్‌= ఆ వ్యాసుడితో; దేవా!= గురుదేవా!; శుకుండు= శుకుడు; మొదలుగాన్‌= మొదటివాడుగా; కల= ఉన్న; 
ఏము+ఏవురమున్‌= మేము అయిదుగురమూ; వేదవిషయ= వేదాలు కారణంగా లభించే; (ప్రఖ్యాతిన్‌= (ప్రసిద్ది విషయంలో; 
ఎల్లవారికంటెన్‌= అందరికన్నా; ఎక్కుడు= ఎక్కువ; కావలయున్‌= కావాలి; మమ్మున్‌+పోలెన్‌= మాలాగా; ఒడ్డను= ఇతరులను; 
ఆదర+ఆధిక్యంబునన్‌= అధికాదరంతో; భరంపడి= పూచీవహించి (బాధ్యత వహించి); సవిశేషంబుగాన్‌= అత్యధికంగా; 
అధ్యయనంబు+చేయింపక+ఉండుట= వేదాధ్యయనం చేయించక పోవటం (ఇతరులకు మాకంటే అధికంగా వేదాలు నేర్పకపోవటం); 
మాకున్‌= మాకు; వరంబు+అని= మంచిది అని (నీవు ఈయవలసిన వరం అని); విన్నవించినన్‌= మనవి చేసేసరికి; వీతపక్షపాత= 
పక్షపాతం లేని; చిత్తుండు+అగు= హృదయం కలవాడైన; ఆ+తాపస+ఉత్తముండు= ఆ బుషీశ్వరుడు- 


తాత్పర్యం: “గురుదేవా! వేదాలవలన లభించే ప్రసిద్దిలో మేము అయిదుగురమూ అందరికంటే ఎక్కువగా ఉండాలి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 985 


మమ్మల్ని మించినవారు ఉండకూడదు. అంటే నీవు మరింకెవరికీ ఇంతకన్నా ఆదరంతో ఇంతకన్నా అధికంగా 
వేదాలు నేర్పకూడదు. ఈ వరం అనుగ్రహించు” మని శిష్యులు అభ్యర్థించేసరికి పక్షపాతరహితుడైన ఆ వ్యాసుడు 
ఇట్లా సమాధానం చెప్పాడు. 


తే. భక్తుండగు బ్రాహ్మణునకు వా గ్టహ్మ మఖిల । మును బ్రియంబున నిచ్చు సజ్జనుని చేతి 

లోనియది బ్రహ్మలోకంబు దీని మీర । లేర్పడంగ నెన్నండును విని యెజుంగ రెట్లు! 298 
ప్రతిపదార్దం: బ్రహ్మలోకంబు= (బ్రహ్మలోకం; భక్తుడు+అగు= భక్తుడైన (ఆసక్తి కలవాడైన); బ్రాహ్మాణునకున్‌= వి్రుడికి; 
వాక్‌+(బ్రహ్మము= వాగ్రూపమైన (బ్రహ్మము) వేదాన్ని; అఖిలమున్‌= పూర్తిగా; ప్రియంబునన్‌= ప్రేమతో; ఇచ్చు= నేర్పేటువంటి; 
సజ్జనుని= సత్పురుషుడియొక్క; చేతిలోని+అది= చేతిలోది; దీనిన్‌= ఈ విషయాన్ని; మీరలు= మీరు; ఏర్పడంగన్‌= స్పష్టపడేట్టు; 
ఎన్నండునున్‌= ఏనాడూ; విని+ఎణుగరు+ఎట్టు!= విని ఎరగరా ఏమి! (విని ఉండలేదా!). 
తాత్పర్యం: 'భక్తుడైన బ్రాహ్మణుడికి వేదమంతా (ప్రేమతో నేర్పే సత్సురుషుడికి బ్రహ్మలోకమనేది అరచేతిలో 
వస్తువు. అతడు అంత అనాయాసంగా (బ్రహ్మలోకం పొందుతాడు. దీన్ని మీరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండలేదా! 
ఆశ్చర్యమేనే! 
క. విను డెల్లవారు దుర్గం । బును గడచి శుభంబునొంది పురుషార్థములం 

గనువార కాక యనియెడు । ననుగ్రహము వలదె? యిట్టులనం దగ వగునే? 299 
ప్రతిపదార్థం: వినుండు= శిష్యులారా! వినండి; ఎల్లవారున్‌= చతుర్వర్గాలవారు అందరూ; దుర్గంబును= కష్టాన్ని; కడచి= దాటి; 
శుభంబున్‌= మంచిని; ఒంది= పొంది; పురుష+అర్థములన్‌= ధర్మార్థకామ మోక్షాలను; కనువారు+అ+కాక!= పొందేవారే కదా!; 
అనియెడు= అనేటువంటి; అను[గ్రహము= అను([గ్రహం; వలదె?= ఉండవద్దా?; ఇట్టు= ఇలా; అనన్‌= అనటం; తగవు= న్యాయం; 
అగునే?= అవుతుందా? - ధర్మమేనా? 
తాత్పర్యం: శిష్యులారా! ఆలకించండి. ప్రపంచంలో ప్రతివాడూ కష్టాలు గడచి శుభాలు పొందాలి, పురుషార్థాలను 
అనుభవించాలి - అనివారిపై అనుగ్రహం మనకు ఉండవద్దా! మీరు ఇట్లా స్వార్థంతో అడగటం సమంజసమా? 
అది ధర్మమా? చెప్పండి? 
విశేషం: అందరూ కష్టాలను గట్టెక్కుదురుగాక! భద్రాలను పొందుదురుగాక! బ్రాహ్మణుడిని అ(గ్రభాగంలో కూర్చోబెట్టుకుని 
నాలుగువర్ణాల వారికీ వేదాలు వినిపింతురుగాక! - అని ఉంది మూలంలో. “సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు । 
శ్రావయేచ్చతురో నర్గాన్‌ కృత్వా బ్రాహ్మణనుగ్రతః 1” (12-314-45). 
చ. అనుటయు వార లొండొరుల యాననముల్‌ గనుగొంచు నవ్వి యి 

ట్లని రటులేని( బోదుమె దయాపర! శైలము డిగ్గి భూమి నెం 

దును జరియించి యధ్యయన దోహలులం జదివించి యాజనం 

బు నడపి నీ కృపారసము పొంగు నిగుడ్తుమె యెల్ల చోటులన్‌? 300 
ప్రతిపదార్థం: అనుటయున్‌= వ్యాసుడు అలా అనేసరికి; వారలు= ఆ శిష్యులు నలుగురూ; ఒండొరుల+ఆననముల్‌= ఒకళ్ళ 
ముఖాలు ఒకళ్ళు; కను(గొంచున్‌= చూసుకుంటూ; నవ్వి= చిరునవ్వుల చిందించి; ఇట్టు+అనిరి= ఇలా అన్నారు: దయాపర!= 
ఓ కృపాళూ!; శైలమున్‌= ఈ హిమవత్సర్వతాన్ని; డిగ్గి= దిగి; పోదుమె?= వెళ్ళమా?; భూమిన్‌= భూలోకంలో; ఎందున్‌= అంతటా; 
చరియించి= సంచారం సాగించి; అధ్యయనదోహలులన్‌= వేదాలు అధ్యయనం చేయాలి అనే ఉత్సాహమూ, కోరికా కలవారిని, 
చదివించి; యాజనంబున్‌= యజ్ఞాలు చెయ్యించటాన్ని; నడపి= నిర్వహించి; ఎల్లచోటులన్‌= అన్ని (ప్రదేశాల్లోనూ; నీ= నీయొక్క; 


న్‌ శ్రీమదాంధ్ర మహాభారతము 
కృపారసము+పొంగున్‌= దయామృతపు వెల్లువను; నిగుడ్తుమె?= ప్రవహింప చెయ్యమా? 


తాత్పర్యం: వ్యాసుడి మాటలకు ఆ శిష్యులు నలుగురూ ముఖముఖాలు చూచుకొన్నారు. చిన్నగా నవ్వులు చిందించి 
ఇట్టా అన్నారు: ఓ దయాళూ! అయితే మరి మమ్మల్ని ఈ హిమాలయం దిగి భూమిమీదకు వెళ్ళుమంటారా? 
అక్కడ అంతటా సంచరిస్తూ, వేదాలు నేర్చుకొనాలి - అనే కోరిక కలవాళ్ళను గుర్తించి వాళ్ళకు నేర్పుమంటారా? 
యజ్ఞయాగాదులు చేయించమంటారా? మీ దయామృతం వెల్లువలను అంతటా ప్రవహింపజేయుమంటారా? 


విశేషం: ఇక్కడ మూలంలో శిష్యులు పరమవైదికంగా మాట్లాడారు. 'మహామునీ! వేదాలను బహుశాఖలుగా విస్తరింపజేయాలి 
అనే కోరికతో మేమంతా ఇక్కడినుండి భూమికి దిగాలని కోరుకొంటున్నాం. సమ్మతమేనా?' అన్నారు. “శైలాదస్మాన్మహీం గంతుం 
కాంక్షితం నో మహామునే, వేదా ననేకధా కర్తుం యది తే రుచిరం ప్రభో (4). కృపారసము పొంగు నిగుడ్తుమె” అనే కవితామయోక్తి 
తిక్కన కల్పన. 
చ. అనవుడు “మున్న యిట్టు లన రైతిరి వోవంగనీను మిమ్ము నెం 

దును గడు వెడ్డువెట్టితిరి దోహల మిమ్మెయినుండ జాణలై 

నను నిటు వేజొకం డడిగి నా వచనంబులు మీ మనోరథం 

బున కిటు సాధనంబులుగ6 బోకల6 బోయితి' రంచు నవ్వుచున్‌. 301 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శిష్యులు అడిగేసరికి - వ్యాసుడు ఇట్టా అంటున్నాడు; మున్ను+అ= ముందుగానే; ఇట్టులు= 
ఇట్టా అనరు+ఐతిరి= మీరు అనకపోయారు; మిమ్మున్‌= మిమ్ములను; ఎందున్‌= ఎక్కడికీ; పోవంగన్‌+ఈను= వెళ్ళనీయను; 
కడున్‌= బాగా; వెడ్డు+పెట్టితిరి= నన్ను మోసగించారు; దోహలము= మీ ఉత్సాహం; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; ఉండన్‌= 
ఉంటే (ఉండగా); జాణలై= చతురులై; ననున్‌= నన్ను; ఇటు= ఇట్టా; వేణు+ఒకండు= మరొకటి; అడిగి= అభ్యర్థించి; నా+ 
వచనంబులు= నా సమాధానవాక్యాలు; మీ+మనోరథంబునకున్‌= మీ కోరికకు; సాధనంబులుగన్‌= అనుకూలముగా ఉండేట్టు; 
పోకలన్‌+పోయితిరి= వేషాలు వేసారు; అంచున్‌= అంటూ; నవ్వుచున్‌= నవ్వుతూ. 
తాత్పర్యం: శిష్యులు అట్టా అడిగేసరికి వ్యాసుడికి అసలు సంగతి అర్థమయింది. నవ్వుతూ ఇట్టా అన్నాడు: 
'శిష్యులారా! ముందుగానే మీరు ఇట్లా అడిగి ఉంటే బాగుండేది. అడుగలేదు. నన్ను మోసం చేశారు. మీ మనస్సులో 
కోరిక ఇట్లా భూమిమీదకు వెళ్ళాలి అని ఉంటే మరో విధంగా మాట్లాడి నా మాటలు మీ కోరికలకు అనుకూలంగా 
ఉండేటట్టు పన్నాగం పన్నారు. జాణతనం చూపించి వేషాలు వేశారు. అంటూ నవ్వుతూ. 


విశేషం: ఈ సరస సంభాషణ పూర్తిగా అమూలకం. తిక్కన కల్పన. 


తే. తమ్ము సంప్రీతిం గనుంగొను నమ్మునీంద్రు । చరణకమలంబులకు( జక్క జాంగి మొక్కి 
రన్నలువురును వారల నతండు దివిచి । కరుణ సిగురొత్త బిగియార. గౌంగిలించి. 302 


ప్రతిపదార్థం: తమ్మున్‌= తమ నలుగురినీ; సంప్రీతిన్‌= (ప్రేమతో; కనుంగొను= తిలకిస్తున్న; ఆ+మునీం(ద్రు= ఆ వ్యాసమహర్షి 
యొక్క; చరణకమలంబులకున్‌= పాదపద్మాలకు; ఆ+నలువురును= ఆ నలుగురూ; చక్కన్‌= (వెంటనే) చక్కగా; చాగియొక్కిరి= 
సాష్టాంగ నమస్కారం చేశారు; వారలన్‌= ఆ నలుగురినీ; అతండు= ఆ వ్యాసుడు; తివిచి= లేవనెత్తి; కరుణ+చిగురు+ఒత్తన్‌= 


శాంతిపర్వను - షష్టాశ్వాసము 987 
దయ పల్లవింపగా; బిగియారన్‌= గట్టిగా; కౌంగిలించి= ఆలింగనం చేసుకొని. 


తాత్పర్యం: (ప్రేమ నిండిన కన్నులతో తమను వీక్షిస్తున్న ఆ వ్యాసుడికి నలుగురూ సాష్ట్రాంగపడ్డారు. వారిని లేవనెత్తి 
ఆ మహర్షి దయ పల్లవించగా గట్టిగా కౌగిలించుకొన్నాడు. అటుపైని దీవించాడు. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. _ దీవించి 'యెయ్యది సేసిన నప్రమాదాయత్త చిత్తులరై చేయుండు త్రిలోకంబు లందును మీకుం బ్రియంబైన 
చోటుల వర్తిల్లుం'డని వీడుకొలిపిన( జని వార లధ్యాపనయాజన విశేషంబుల నశేషదేశంబులు 
నలంకరించుచుండి; రట్టియెడ. 303 


ప్రతిపదార్థం: దీవించి= ఆశీర్వదించి; ఏ+అది+చేసినన్‌= ఏది చేసినా; అప్రమాద+ఆయత్త+చిత్తులరు+ఐ= పొరపాటుపడని 
మనస్సుకలవారై (జాగరూకులై); చేయుండు= చేయండి; త్రిలోకంబులందునున్‌= ముల్లోకాలలోనూ; మీకున్‌= మీకు; ప్రియంబైన 
చోటులన్‌= ఇష్టమైన (నచ్చిన) ప్రదేశాలలో; వర్తిల్లుండు= సంచరించండి; అని= అని చెప్పి; వీడుకొలిపినన్‌= వ్యాసుడు పంపిస్తే; 
చని= వెళ్ళి; వారలు= ఆ నలుగురూ; అధ్యాపన= వేదాలు చదివించటం; యాజన= యజ్ఞాలు చేయించటం అనే; విశేషంబులన్‌= 
విశేషకార్యక్రమాలతో; అశేషదేశంబులన్‌= అన్ని రాజ్యాలనూ (ప్రదేశాలనూ); అలంకరించుచుండిరి= శోభిల్లజేస్తున్నారు; అట్టియెడన్‌= 
అప్తుడు. 

తాత్పర్యం: వ్యాసుడు ఆ శిష్యులను దీవించి, “ఏది చేసినా, జాగరూకులై చెయ్యండి. ముల్లోకాలలోనూ, మీకు 
ఇష్టమైన (ప్రదేశాలలో సంచరించండి' అని చెప్పి పంపగా వెళ్ళి ఆ నలుగురూ వేదాలు చదివించటం, యజ్ఞాలు 
చేయించటం వంటి కార్యక్రమాలతో అన్ని రాజ్యాలనూ శోభింపజేస్తున్నారు. అప్పుడు. 


క. నారదు(డు వచ్చి ప్రీతిం । బారాశర్యమునిం గాంచి 'బ్రహ్మనినాదం 
బీ రున్నచోట లేమికి; గారణమేమియొకొ? యనుడు గారవమెసంగన్‌. 304 


ప్రతిపదార్థం: నారదుండు= నారదమహర్షి వచ్చి= విచ్చేసి; ప్రీతిన్‌= ప్రియంగా; పారాశర్యమునిన్‌= పరాశరుడి సంతానమైన 
వ్యాసమునీంద్రుడిని; కాంచి= దర్శించి; ఈరు= మీరు; ఉన్నచోటన్‌= ఉన్నస్థలంలో; (బ్రహ్మనినాదంబు= వేదధ్వని; లేమికిన్‌= 
లేకపోవటానికి; కారణము+ఏమియొకొ?= హేతువు ఏమిటిచెప్మా?; అనుడున్‌= అనటంతో; గారవము+ఎసంగన్‌= గౌరవం 
స్ఫురించేట్టు. 

తాత్పర్యం: శిష్యులు నలుగురూ వెళ్ళిపోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఆశ్రమంలో ఉంటున్నారు. ఆ సమయంలో 
ఒకరోజున నారదమహర్షి వ్యాసా(శ్రమానికి వచ్చాడు. వస్తూనే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. 'మహర్షీ! మీరు ఉన్నచోట 

0 = యె 

వేదధ్వనులు వినిపించకపోవటం ఏమిటి? వింతగా ఉందే? దీనికి కారణం ఏదయినా ఉన్నదా?” అని అడిగాడు. 
సగౌరవంగా వ్యాసుడు (బదులు పలికాడు). 


క _ అత డతనితోడ “శిష్య । ప్రతతి యిచట లేమి' యనుడు 'బ్రహ్మర్షివరా! 
సుతు(డును నీవైనను ద । ద్రతంబు సెల్లించుచుండవలదే?” యనినన్‌. 305 


ప్రతిపదార్థం: అతండు= ఆ వ్యాసుడు; అతనితోడన్‌= ఆ నారదుడితో; శిష్యప్రతతి= శిష్యబృందం; ఇచటన్‌= ఇక్కడ; లేమి= 
లేకపోవటమే(కారణం); అనుడున్‌= అనేసరికి; బ్రహ్మర్షివరా!= (బ్రహ్మర్శులలో ఉత్తముడా! ఓ వ్యాసా!; సుతుండును= నీ కుమారుడూ; 
నీవు+ఐనను= నీవు అయినా; తద్‌+(వ్రతంబు= ఆ వేదాధ్యయన వ్రతాన్ని; చెల్లించుచుండన్‌+వలదే= నిర్వహిస్తూ ఉండవద్దా? 
(దానికి అంతరాయం రాకూడదు కదా!); అనినన్‌= అనేటప్పటికి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 988 


తాత్పర్యం: శిష్యబృందం ఇప్పుడు ఇక్కడ లేకపోవటమే వేదధ్వని వినిపించక పోవటానికి కారణం” అని వ్యాసుడు 
సగౌరవంగా బదులు పలికాడు. 'వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగాలి కదా! అందుచేత నీవూ నీ కుమారుడూ 
అయినా ఆ వ్రతాన్ని కొనసాగించకపోయారా? అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: “నీవును నైనను వ్రతమది సెల్లించుచుండవలదే?' - అని పాఠాంతరం ఉన్నది. “నీవును నైనను" అనే సముచ్చయార్హకంలో 
అన్వయసౌలభ్యమూ వాక్యవిన్యాసంలో వ్యావహారికతా మరింత ఎక్కువగా ఉన్నాయి. 
క. నారదుని వచనములు. బెం । పారం గొనియాడి భువనమంతయు నాదా 

పూరితము. జేసి నమ్ముని । సారాధ్యయనమున. బుత్రసంయుక్తుండై. 306 


ప్రతిపదార్థం: నారదుని= నారదుడియొక్క; వచనములున్‌= సూచనలనుకూడా; పెంపారన్‌= అతిశయించేట్టు; కొనియాడి= 
ప్రశంసించి; ఆ+ముని= ఆ వ్యాసుడు; పుత్రసంయుక్తుండై= పుత్రుడితో కలిసినవాడై; సార+అధ్యయనమునన్‌= సారభూతమైన 
వేదాధ్యయనంతో; భువనము+అంతయున్‌= లోకమంతటినీ; నాద= వేదధ్వనితో; ఆపూరితమున్‌= నిండిపోయిన దానినిగా; 
చేసెన్‌= చేసివేశాడు. 

తాత్పర్యం: నారదుడినీ అతడి సూచననూ వ్యాసుడు ఎంతగానో (ప్రశంసించాడు. తన పుత్రుడితో కలిసి 
ఉత్తమోత్తమమైన వేదాధ్యయనం తత్‌క్షణమే ప్రారంభించి ముల్లోకాలనూ వేదధ్వనితో నింపివేశాడు. 


వ. ఇట్లయ్యిరువురు నధ్యయనంబు సేయ మహావాయువు బెట్టు వీచిన నవిశ్వేషజ్ఞుండు పుత్రుతో ననధ్యయన 
సమయం బగుట సెప్పి తదధ్యయనంబు వారించి తానును నూరకున్న నయ్యారణీయుండు 
'నియ్యత్యధికమారుతం బెక్కడిది? యని యడిగిన నఖిల భూతవేదియగు వేదవ్యాసుండు దేవయానంబున 
విష్ణుండును పితృయానంబున భానుండును నూర్జ్వాధోగమన పర్యాయరూపంబునం బ్రవర్తిల్లుదు రది 
పవనాలంబనకలితంబై చెల్లు. బవనుల వినుము సెప్పెద సమానుండు దైవతసంఘసంభవుం డతనికి 
నుదానుండును నుదానునికి వ్యానుండును వ్యానునికి నపానుండును నపానునికి. బ్రాణుండును 
జనియించిరి. జగంబులు వీరిచేత సంవ్యాప్తంబులైయుండుం బ్రవహుం డావహుం డుద్వహుండు 
సంవహుండు వివహుండు పవహుండు పరాహుం డనం బవనులు సప్తసంఖ్యు లదితిపుత్రు లఖిల 
భువనవ్యాప్తులై చరియింతురు. వారు సమానాదిపవనపంచక మహితాత్ములు. వారలవలన వర్షంబులకుం 
బ్రవర్తన నివర్తనంబులు గలుగుచుండు. వివిధదైవత విమానంబులకును మహితయానం బావహిల్లు 
నొక్కొక్కనాండు విష్ణుని నిశ్యాసవేగంబు. 307 


ప్రతిపదార్థం: ఇట్లు; ఆ+ఇరువురున్‌= ఆ తం(డ్రీకొడుకు లిద్దరూ; అధ్యయనంబు+చేయన్‌= వేదాధ్యయనం చేస్తుంటే; మహా 
వాయువు= పెద్దగాలి; బెట్టువీచినన్‌= భయంకరంగా వీచేసరికి; ఆ+విశేషజ్ఞాండు= విశేషజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు; పుత్రుతోన్‌= 
కుమారుడితో; అనధ్యయన సమయంబు= అది వేదాధ్యయనం చెయ్యకూడని సమయం; అగుట= కావటాన్ని; చెప్పి= తెలియపరిచి; 
తద్‌= అతడి; అధ్యయనంబు= వేదాధ్యయనం; వారించి= నిలుపుదల చేయించి; తానునున్‌= తాను కూడా; ఊరక+ఉన్నన్‌= 
ఆపివేసి ఉండగా; ఆ+ఆరణీయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; ఈ+అత్యధిక మారుతంబు= ఈ మహావాయువు; 
ఎక్కడిది?= ఎక్కడినుంచి వీస్తున్నది; అని; అడిగినన్‌= అడిగితే; అఖిలభూతవేది+అగు= పంచభూతాలనూ ఎరిగినవాడైన; 
వేదవ్యాసుండు= ఆ వేదవ్యాసుడు; దేవయానంబునన్‌= దేవతావిమానంలో; విష్ణుండును= విష్ణుమూర్తీ; పితృయానంబునన్‌= 
పితృదేవతలు ప్రయాణించే విమానంలో; భానుండును= సూర్యుడూ; ఊర్థ+అధః+గమన+పర్యాయరూపంబునన్‌= పైకీ కిందికీ 
ఒకరి తరువాత ఒకరుగా; ప్రవర్తిల్లుదురు= ప్రయాణం చేస్తారు; అది= ఆ ప్రయాణం; పవన+ఆలంబన+కలితంబై= వాయువే 


శాంతిపర్వను = షస్ట్థాశ్వాసము 989 


ఆధారంగా కలదై; చెల్లున్‌= జరుగుతుంది; పవనులన్‌= వాయువులనుగురించి; చెప్పెదన్‌= వివరిస్తాను; వినుము; సమానుండు= 
సమానుడు అనే పేరుగల వాయువు; దైవతసంఘ సంభవుండు= దేవతల జాతిలో (సమూహంలో) జన్మించాడు; అతనికిన్‌= 
ఆ సమానుడికి; ఉదానుండును= ఉదానుడనే వాయువూ; ఉదానునికిన్‌= ఆ ఉదానుడికి; వ్యానుండును= వ్యానుడు అనే వాయువూ; 
వ్యానునికిన్‌= ఆ వ్యానుడికి; అపానుండును= అపానుడు అనే వాయువూ; అపానునికిన్‌= ఆ అపానుడికి; ప్రాణుండును= ప్రాణుడు 
అనే వాయువూ; జనియించిరి= జన్మించారు; జగంబులు= లోకాలన్నీ; వీరిచేతన్‌= ఈ వాయుదేవతలచేత; సంవ్యాప్తంబులై= 
నిండినవై; ఉండున్‌= ఉంటాయి; ప్రవహుండు= (ప్రవహుడూ; ఆవహుండు= ఆవహుడూ; ఉద్వహుండు= ఉద్వహుడూ; 
సంవహుండు= సంవహుడూ; వివహుండు= వివహుడూ; పవకుండు= పవకుడూ; పరాహుండు= పరాహుడూ; అనన్‌= అనే పేర్లతో; 
అదితిపుతులు= అదితికుమారులైన; పవనులు= వాయుదేవతలు; సప్రసంఖ్యులు= ఏడుగురు; అఖిలభువన వ్యాపులై= అన్ని 
లోకాలకూ వ్యాపించినవారై; చరియింతురు= సంచరిస్తూ ఉంటారు; వారు= ఆ ఏడుగురూ; సమాన+ఆది= సమానుడూ మొదలైన; 
పవనపంచక= అయిదుగురు పవనులతో; మహిత+ఆతు శలు= కలిసిన మహానుభావులు; వారలవలనన్‌= వారివల్లనే; వర్షంబులకున్‌= 
వానలకు; (ప్రవర్తన+నివర్తనంబులు= (ప్రవృత్తి - నివృత్తులు; కలుగుచుండున్‌= కలుగుతూ ఉంటాయి; వివిధ= పలురకాలైన; 
దైవతవిమానంబులకున్‌= దేవవిమానాలకు; మహితయానంబు= వేగవంతమైన కదలిక; ఆవహిల్లున్‌= సంభవిస్తుంది; ఒక్కొక్కనాండు= 
ఎప్పుడైనా ఒక్కొక్కరోజున; విష్ణుని= విష్ణుమూర్తియొక్క; నిశ్చాసవేగంబు= నిట్టూర్పు వాయువుల వేగం. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: ఈ విధంగా ఆ ఇద్దరూ వేదాధ్యయనం చేస్తుంటే భయంకరంగా పెద్దగాలివీచింది. వ్యాసుడు ఆనాడు 
అనధ్యయనదినంగా ప్రకటించాడు. శుకుడు ఈ పెనుగాలి ఎక్కడినుండి వీస్తున్నది? అని అడిగాడు. విశ్వభూత 
జ్ఞానంగల వ్యాసుడు దానికి కారణం చెప్పాడు. 'దేవతావిమానంలో విష్ణుమూర్తీ, పితృదేవతల విమానంలో సూర్యుడూ 
క్రిందికీ మీదికీ ప్రయాణం చేయటం వలన ఈ పెనుగాలి ఏర్పడింది. ఆ వాయువులను గురించి వివరిస్తాను. 
వినుము. సమానుడు అనే వాయువు దేవతలగణంలో పుట్టాడు. సమానుడికి ఉదానుడూ, ఉదానుడికి వ్యానుడూ, 
ఆ వ్యానుడికి అపానుడూ, అపానుడికి ప్రాణుడూ పుట్టారు. లోకాలన్నీ ఈ వాయువులతో నిండి ఉన్నాయి. 
ప్రవహుడూ, ఆవహుడూ, ఉద్వహుడూ, సంవహుడూ, వివహుడూ, పవహుడూ, పరాహుడూ అనే పేర్లతో 
అదితిపుత్రులైన వాయుదేవతలు ఏడుగురు లోకాలన్నీ వ్యాపించి తిరుగుతూ ఉంటారు. ఈ ఏడుగురూ సమానాది 
పంచవాయువులతో కలిసి ఉండే గొప్పవారు. వారివలననే వానలు కురవటం, కురవకపోవటం కలుగుతూ ఉంటాయి. 
వివిధ దేవవిమానాలకు వేగవంతమైన కదలికలు కలిగితే, ఒక్కొక్కనాడు విష్ణుదేవుడి నిట్టూర్పు గాలుల వేగం 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క, అప్పవనములను గలంచబిన | నిప్పరుసగు వికృతవాయు విది దీని రయం 
బిప్పడు మహనీయంబగు । నిప్పర్వతమును. జలింప నెసకం బెసంగిన్‌. 308 


ప్రతిపదార్థం: ఆ+పవనములను= ఆ సప్రవాయువులనూ; కల(చినన్‌= కలచివేస్తే; ఈ+పరుసు+అగు= ఈ విధంగా జరుగు 
తుంది; వికృతవాయువు+ఇది= పిచ్చి గాలి ఇది; దీని= ఈ వెర్రిగాలియొక్క; రయంబు= వేగం; ఇప్పుడు; మహనీయంబు+అగున్‌=పరమ 
పవిత్రమైన; ఈ+పర్వతమునున్‌= ఈ హిమవత్సర్వతం కూడా; చలింపన్‌= కదలిపోయేట్టు; ఎసకంబు+ఎసలాన్‌= అతిశయిస్తుంది. 
తాత్సర్యం: విష్ణుమూర్తులవారి నిట్టూర్పు గాలుల వేగం సప్తపవనాలనూ కలచి వేస్తే అప్పుడు ఇటువంటి వెర్రిగాలి 
ఆవిర్భవిస్తుంది. ఈ హిమాలయాన్ని కూడా కదలించేస్తుందా అన్నంతగా ఉంటుంది దీని అతిశయం. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 990 


తే.  ఇట్టియప్పడు సదివిన నెల్లభంగి । నెడరువుట్టు. గావున జదు వుడుగవలసె” 

ననియె బదపడి ప్రకృతిస్థమయ్యె( బవన | మఖిల భూతంబులకు సౌఖ్య మావహిల్లె. 309 
ప్రతిపదార్థం: ఇట్టి+అప్పుడు= ఇటువంటప్పుడు; చదివినన్‌= వేదాధ్యయనం చేస్తే; ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; ఎడరు+పుట్టున్‌= 
కీడు సంభవిస్తుంది; కావునన్‌= కాబట్టి; చదువు= అధ్యయనం; ఉడుగన్‌+వలసెన్‌= ఆపివెయ్యవలసి వచ్చింది; అనియెన్‌= అని 
వ్యాసుడు; చెప్పాడు పదపడి= (క్రమంగా (కొంతసేపటికి); పవనము= ఆ వికృత వాయువు; ప్రకృతిస్థము+అయ్యెన్‌= సహజస్థితికి 
వచ్చింది; అఖిల= సమస్తమైన; భూతములకున్‌= (ప్రాణులకూ; సౌఖ్యము+ఆవహిల్లెన్‌= సౌఖ్యం కలిగింది. 
తాత్సర్యం: నాయనా! ఇటువంటి సమయంలో వేదాధ్యయనం చేస్తే అది అన్నివిధాలా కీడు కలిగిస్తుంది. అందుకని 
చదువు ఆపవలసి వచ్చింది' అని వ్యాసుడు వివరించాడు. అటుపైని (క్రమంగా సుడిగాలి సద్దు మణిగింది. 
ప్రాణికోటి అంతా హమ్మయ్య అనుకొన్నది, సుఖపడింది. 


వ. స్మానకాలం బయ్యెనని పలికి పుత్రునకు 'నీవు చదువుచుండు' మని చెప్పి యప్పారాశర్యుం డాకాశగంగా 
ప్రపాతప్రదేశంబునకుం జనియె నయ్యారణీయుండును నారదుం డాకర్ణింప( గొంతసే పధ్యయనంబుసేసిన 
నద్దేవముని మెచ్చి యతనితో “నీకు మేలొనర్దెద నిష్టంబు సెప్పు' మనిన నతం 'డీలోకంబునం బుట్టినవానికి 
హితం బెయ్యది దానిం జెప్పవే? యనుటయు నమ్మహాత్ముండు దొల్లి సంయములకు సనత్ముమారుండు 
సెప్పిన వాక్యంబు లేతత్రయోజనంబు లయియుండు వానిం జెప్పెద వినుమని యిట్లనియె. 310 


ప్రతిపదార్థం: స్నానకాలంబు= స్నానానికి వేళ; అయ్యెన్‌+అని= అయింది అని; పలికి= అంటూ; నీవు; చదువుచుండుము= 
వేదపాఠం కానిస్తూండుము; అని; పుత్రునకున్‌= శుకునికి; చెప్పి= ఆజ్ఞాపించి; ఆ+పారాశర్యుండు= పరాశరుడి కుమారుడైన 
ఆ వ్యాసుడు; ఆకాశగంగా= ఆకాశగంగయొక్క; ప్రపాత= జలపాతాలు ఉన్న; ప్రదేశంబులకున్‌= ప్రాంతాలకు; చనియెన్‌= వెళ్ళాడు; 
ఆ+ఆరణీయుండును= ఆ శుకమహర్షి నారదుండు; ఆకర్షింపన్‌= వింటూండగా; కొంతసేపు= కొంచెంసేపు; అధ్యయనంబు= 
వేదపఠనం; చేసినన్‌= చేసేసరికి; ఆ+దేవముని= దేవముని అయిన ఆ నారదుడు; మెచ్చి= మెచ్చుకొని; అతనితోన్‌= ఆ శుకుడితో; 
నీకున్‌= నీకు; మేలు+ఒనర్భెదన్‌= మేలు చేస్తాను; ఇష్టంబు= నీకు ఇష్టమైనది ఏమిటో; చెప్పుము; అనినన్‌= అంటే; అతండు= 
ఆ శుకుడు; ఈ లోకంబునన్‌= ఈ లోకంలో; పుట్టినవానికిన్‌= జన్మించిన వ్యక్తికి; హితంబు= హితమైనది; ఎయ్యది= ఏది?; 
దానిన్‌= అటువంటి దాన్ని గురించి; చెప్పవే?= వివరించవా?; అనుటయున్‌= అనటమూ; ఆ+మహాత్ముండు= మహానుభావుడైన 
ఆ నారదుడు; తొల్లి= పూర్వకాలంలో; సంయములకున్‌= మునీశ్వరులకు; సనత్కుమారుండు= సనత్కుమారుడు అనే మహర్షి 
చెప్పిన= వివరించినటువంటి; వాక్యంబులు= మాటలు; ఏతద్‌+(ప్రయోజనంబులు= ఇదే ప్రయోజనంగా కలవి; అయి+ఉండున్‌= 
అవుతాయి నీవు అడిగిన ప్రయోజనానికి సరిపోతాయి; అని; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 


తాత్సర్యం: ఇక నాకు స్నానానికి వేళ అయింది” అని వ్యాసుడు లేచి, ఆకాశగంగా జలపాతా లున్న చోటికి 
వెళ్ళిపోయాడు. శుకుడు నారదుడు వింటూండగా కొంతసేపు వేదపఠనం చేశాడు. దానికి మెచ్చి నారదుడు న 
కేమి కావాలో కోరుకొమ్ము' అని అడుగగా “మానవుడికి హితమైనదానిని తెలియజెప్పు' మని శుకుడు అడిగాడు. 
దానికి నారదుడు 'మునుపు సనత్కుమారుడనే బుషి కొందరు మునులకు ఇదే విషయాన్ని వివరించాడు. ఇదే 
ప్రయోజనంకొరకు ఆ వివరాలను విశదీకరిస్తాను' అంటూ నారదుడు మొదలుపెట్టాడు. 


నారదుడు శుకున కుపదేశించిన తత్వ ప్రకారము (సం. 12-316-5) 


తే. తపము సత్యంబ, కన్ను విద్యయ, సుఖంబు । విడుప, దుఃఖంబు రాగంబ, వినుండు నరుండు 
ముక్తి కుత్సహింపక భవసక్తు. డైన । నొండు పుట్టువునం దది యొందరాదు. 311 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 991 


ప్రతిపదార్థం: సత్యంబు+అ= సత్యమే; తపము= తపస్సు; విద్యయ= విద్యయే (బ్ఞానమే); కన్ను= నేత్రం; విడుపు+అ= త్యాగం 
చెయ్యటమే; సుఖంబు= సుఖం; రాగంబు+అ= అనురాగమే; దుఃఖంబు= దుఃఖం; వినుండు= మహర్షులారా! ఆలకించండి; 
నరు(డు= జీవుడు; ముక్తికిన్‌= మోక్షానికి; ఉత్సహింపక= ఉత్సాహం చూపకుండా; భవసక్తుండు+ఐనన్‌= సంసారంలో తగుల్కొన్న 
వాడైతే; ఒండు పుట్టువునందున్‌= మరొకజన్మలో; అది= ఆ ముక్తి; ఒందన్‌+రాదు= పొందటం సాధ్యం కాదు. 


తాత్సర్యం: సత్యమే తపస్సు. జ్ఞానమే కన్ను. త్యాగమే సుఖం. రాగమే దుఃఖం. మునులారా! వినండి. నరుడుమోక్షా 
నికి ప్రయత్నించకుండా సంసార బంధాలలో తగుల్కొన్నట్లయితే మరొక జన్మలోకూడా ఆ ముక్తి సాధ్యం కాదు. 
విశేషం: దీనికి మూలమైన సంస్కృతశ్టోకం చతురస్రంగా ధారణయోగ్యంగా క్లుప్తంగా ఉన్నది. “నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి 
విద్యాసమం తపః | నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖమ్‌॥” (12-316-6) 
క ఆరయ. గామము. గ్రోధము । వైరులు ముక్తి కవి రెండు వారించిన సం 

సార మనాకారం బగు । నేరిమి యొండేల ముక్తి నెలవు గనుటకున్‌? 312 


ప్రతిపదార్థం: ఆరయన్‌= పరిశీలించి చూసినట్టయితే; కామమున్‌= కామమూ; (క్రోధమున్‌= (క్రోధమూ; ముక్తికిన్‌= మోక్షానికి; 
వైరులు= శత్రువులు; అవి రెండున్‌= ఆ రెండింటినీ; వారించినన్‌= అడ్డుకోగలిగినట్టయితే; సంసారము= భవము అనేది; 
అనాకారంబు+అగున్‌= ఆకారరహితం అయిపోతుంది - సంసారం తన ఉనికిని కోల్పోతుంది; ముక్తి నెలవు= మోక్షపదాన్ని; 
కనుటకున్‌= పొందటానికి; నేరిమి= నేర్చు; ఒండు= ఇంతకన్నా మరొకటి; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: కామ(క్రోధాలే ముక్తికి శత్రువులు. ఆ రెండింటినీ జయించి పారద్రోలినట్టయితే మానవుడికి 
సంసారమనేది రూపరహితం అయిపోతుంది. ముక్తి పదం పొందటానికి ఇంతకన్నా మరొక నేర్పరితనం 
ఎవరికిమాత్రం ఎందుకు? 


తే. అపరిగ్రహ సర్వారం । భ పరిత్యాగములు గలుగు పండితునకు దుః 

ఖపు( దెరువు వాటిలదు మో । క్షపదము సొప్పడి తదాత్మక సుఖం బొందున్‌. 313 
(ప్రతిపదార్థం: అపరిగ్రహ= ఏ దానాన్నీ స్వీకరించటకపోవటం; సర్వ= సమస్తవిధాలైన; ఆరంభ= ప్రయత్న - (క్రియా ప్రారంభాల; 
పరిత్యాగములు= త్యాగం (విడవటం) అనేవి రెండూ; కలుగు= ఉన్నటువంటి; పండితునకున్‌= జ్ఞానికి; దుఃఖపున్‌ తెరువు= 
దుఃఖమార్గం అనేది; పాటిలదు= సంభవించదు; మోక్షపదము= ముక్తిస్థానం; చొప్పడి= లభించి; తదాత్మక= తాదాత్మ్యరూపమైన; 
సుఖంబున్‌= సౌఖ్యాన్ని; ఒందున్‌= పొందుతాడు. 
తాత్పర్యం: అపరి[గ్రహం - సర్వారంభపరిత్యాగం అనేవి రెండూ ఉన్న జ్ఞానికి అసలు దుఃఖమనేదే ఉండదు. 
మోక్షపదాన్ని తాదాత్మ్యంతో పొందటం, సుఖపడటం - అనేవి అతడికి సిద్ధిస్తాయి. 


క. భూతంబుల దర్శింపమి భూతాస్పర్శనము భూతములయెడ సంభా 
షా తరలత నొందమి సూ । రే తెరువు విమోక్ష సుఖగరిష్టత వడయన్‌. 314 


ప్రతిపదార్థం: భూతంబులన్‌= ప్రాణికోటిని; దర్శింపమి= చూడకపోవటం; భూత= ప్రాణికోటియొక్క; అస్పర్భనము= 
తాకకపోవటం (వాటిని); భూతములయెడన్‌= ప్రాణులతో; సంభాషాతరలతన్‌= సంభాషించాలి అనే ఉబలాటాన్ని; ఒందమి= 
పొందకపోవటం అనే ఇవి; విమోక్ష= విముక్తికి సంబంధించిన; సుఖ= సుఖంయొక్క; గరిష్టతన్‌= ఆధిక్యాన్ని; పడయన్‌= పొందటానికి; 
తెరువు= మార్గం; చూరే= చూడండి. (తెలుసుకోండి సుమా!) 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 992 


తాత్పర్యం: మహర్షులారా! ప్రాణికోటిని దర్శించకుండా, స్పృశించకుండా, సంభాషించకుండా నిగ్రహంతో దూరంగా 
ఉండటమే విముక్తికి మార్గం. దయచేసి గుర్తించండి. 
విశేషం: చూరె - చూరే అనేవి అన్వయాలు. ప్రసిద్దినీ ఆభిముఖ్యాన్నీ తెలియజేస్తాయి. “అదర్భనమసంస్సర్భః తథా౭సంభాషణం 
సదా। యస్య భూతైస్సహ మునే స శ్రేయో నిందతే పరమ్‌॥” '(12-316-17) 
ఆ.  'హింసలేక యునికి యింద్రియ జయము నై! । రాశ్య మచపలత్వ మను గుణములు 

నాల్గు. గలుగునట్టి నరునకు గరతలా | మలక మంతరాత్మ మహిమ యెల్ల. 315 
ప్రతిపదార్థం: హింసలేక+ఉనికి= హింసా(ప్రవృత్తి లేకపోవటం; ఇం(ద్రియజయము= _ ఇంద్రియనిగ్రహమూ; నైరాశ్యము= 
ఆశారహితత్వమూ; అచపలత్వము= చాపల్యం లేకపోవటమూ; అను= అనే; గుణములు= సద్గుణాలు; నాల్లున్‌= నాలుగూ; 
కలుగునట్టి= ఉన్నటువంటి; నరునకున్‌= జీవుడికి; అంతరాత్మ మహిమ ఎల్లన్‌= అంతరాత్మయొక్క గొప్పతనం అంతా; 
కరతల+ఆమలకము= అరచేతిలోని ఉసిరికపండు; 
తాత్సర్యం: అహింస, ఇం(ద్రియనిగ్రహం, నైరాశ్యం, అచపలత్వం అనే ఉత్తమగుణాలు నాలుగూ ఉన్న వాడికి 
అంతరాత్మ తత్త్యం తేటతెల్లమవుతుంది. అరచేతిలో ఉసిరికపండంత సులభంగా అనుభవంలోకి వస్తుంది. 


విశేషం: 'వైరాగ్యము” అనే సంశోధిత ముద్రణపాఠంలో యతిభంగం. నిర్‌+ఆశా... నైరాశ్యము” - ఇది వావిళ్ళవారి పాఠం. 'వైరాగ్య' 
అయినా 'నైరాశ్య అను" అయినా, రెండవ పాదంలోని మొదటి అక్షరం 'రా' కదా! 'రా'కు 'మికు యతి ఉంటే ఉన్నట్టు - లేకపోతే 
రెండు పాఠాలలోనూ లేనట్లే కదా! గమనించగలరు. 


క “అమ్మునిపతి వాక్యముల వి । ధమ్మిది దీనం బ్రగాఢ తత్పరతం జి 
త్తమ్మున నిడి తెలిసినడవు । మిమ్మెయి సమకూరు నీకు నిహపర సుఖముల్‌.” 316 


ప్రతిపదార్థం: ఆ+మునిపతి= మునీశ్వరుడైన ఆ సనత్కుమారుడు చెప్పిన; వాక్యముల= మాటలయొక్క; విధమ్ము+ఇది= పద్దతి 
ఇది - ఇట్టా ఉన్నది; దీనిన్‌= ఈ విధాన్ని; ప్రగాఢతత్పరతన్‌= (ప్రగాఢమైన ఆసక్తితో; చిత్తమ్మునన్‌= మనస్సులో; ఇడి= పెట్టుకుని; 
తెలిసి నడవుము= ఎరుకతో సంచరించుము ((ప్రవర్తించుము); ఇహపరసుఖముల్‌= ఇహానికీ పరానికీ చెందిన సుఖాలు; 
ఈ+మెయిన్‌= ఇట్టా (ఇకనుండి); నీకున్‌= నీకు; సమకూరున్‌= వాటంతట అవి లభిస్తాయి. 


తాత్పర్యం: సనత్కుమారుడు ఆ మహర్షులకు చెప్పిన మాటల సారాంశం ఇది. దీన్ని నిజమైన ఆసక్తితో మనసులో 
పెట్టుకొని తెలిసి నడిచావంటే ఇహపరసుఖాలు వాటంతట అవి నీకు సమకూరుతాయి.” 


వ. అని చెప్పి వెండియు. 317 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; చెప్పి= నారదుడు చెప్పి; వెండియున్‌= తిరిగి ఇలా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా నారదుడు చెప్పి ఇంకా. 
ఆ. _ “పుత్రదార బంధుమిత్ర సక్తుండు రొంపి(। బడిన గజము నట్ల యెడరునొందు 

భోగజాలపరుండు వాగురాజాలసం । పతిత మగరుషముల భంగి. దలరు. 318 

ల 

ప్రతిపదార్థం: పుత్ర= సంతానమూ; దార= కళత్రమూ; మి(త్ర= నెచ్చెలులూ - వీరిపట్ల; సక్తుండు= వ్యామోహితుడైనవాడు; 
రొంపిన్‌+పడిన= ఊబిలో కూరుకుపోయిన; గజము+అట్లు+అ= ఏనుగువలెనే; ఎడరున్‌+ఒందున్‌= దుఃఖాన్ని పొందుతాడు; భోగ= 


శాంతిపర్వను - షష్టాశ్వాసము 993 


సుఖాల; జాల= సమూహంలో; పరుండు= ఆసక్తుడైన వ్యక్తి (భోగసమూహంలో లాలసుడైనవాడు); వాగురా= వలల; జాల= 
సమూహంలో; సంపతిత= చిక్కుకొన్న; మృగ= లేడి; రుషముల= చేపల; భంగిన్‌= పోలికగా; తలరున్‌= దుఃఖిస్తాడు. 


తాత్పర్యం: 'శుకమహర్షీ! పుత్రికాపుత్రులు, భార్యలూ, బంధువులూ, మిత్రులూ - వీరిపట్ల వ్యామోహితుడైనవాడు 
ఊబిలో దిగిన ఏనుగువలె హింస పడతాడు. భోగలాలసుడు వలలో చిక్కుకొన్న మృగంవలె చేపవలె 
గిలగిలలాడతాడు. 


విశేషం: పుత్రులు అంటే కేవలం మగబిడ్డలే కా నవసరం లేదు. 'పుత్రాశ్ళ పుత్ర్యశ్చ - పుత్రాః అని ఏకశేషసమాసం. 'పుమాన్‌ 
స్రియా' - అని పాణినీయసూ(త్రం). పుత్రికలూ, పుత్రులూ కలిపి పుత్రులు అనవచ్చును. పుత్రదార బంధుమిత్ర- అన్నచోట 
పుత్రికా పుత్రరూపమైన సంతానం అంతా - అని అర్థం. మిత్రపదంకూడా అట్లాగే ఏకశేషసమాసం అనుకుంటే స్నేహితురాండ్రూ 
స్నేహితులూ ఇద్దరూ వస్తారు. నెచ్చెలి అనేది స్తీ పురుషులకు సమానం. 

వ. ధర్మాధర్మంబులును సత్యాసత్యంబులును దొటింగవలయు( దొటింగుటెట్లు సొప్పడు నంటేని. 319 


ప్రతిపదార్థం: ధర్మ+అధర్మంబులును= ధర్మాధర్మాలూ; సత్య+అసత్యంబులును= సత్యాసత్యాలూ; తొణంగన్‌+వలయున్‌= 
విడిచిపెట్టెయ్యాలి; తొజంగుట= ఆ విడవటం; ఎట్టు= ఎలా; చొప్పడున్‌= సాధ్యమవుతుంది; అంటి(వి)+ఏనిన్‌= అన్నావనుకో. 


తాత్సర్యం: ధర్మాధర్మాలను, సత్యాసత్యాలను విడనాడాలి. అ దెట్లా సాధ్యమంటే. 


సీ. విను మధర్మం బహింసనమున నెడలు ధ । ర్మంబు సంకల్పవర్ణనముచేత 
నవ్యాప్తి( బొందు సత్యాసత్యములు బుద్ధి । గొని త్రోవనగు' నని మునివరుండు 
మటియును జెప్పు 'నాత్మవిభావనంబున । బుద్దివిలీనతంబొందు శోక 
భయహేతువులు నిచ్చ బదివేలు వాటిల్లుC | బండితుం డందు( బొందండు భూత 


తే. _ ములును నింద్రియములు నొక్క ప్రోవు గట్టి । యున్న వీనికి వగ బొందు టూరివారి 
కొలయు నెడరుల కెల్ల దా నుమ్మలికము । గట్టికొని కుందునట్టులు గాదె? వత్స! 320 


ప్రతిపదార్థం: వినుము= శుకమహర్షి! ఆలకించుము; అధర్మంబు= అధర్మము అనేది; అహింసనమునన్‌= అహింసవలన; 
ఎడలున్‌= తొలగిపోతుంది; ధర్మంబు= ధర్మమనేది; సంకల్ప= సంకల్పాల యొక్క; వర్జనముచేతన్‌= విడుమరతో (సంకల్పరాహిత్యంతో); 
అవ్యాప్తిన్‌+పొందున్‌= వ్యాప్తిని కోల్పోతుంది; సత్య+అసత్యములు= సత్యాసత్యాలు అనేవాటిని; బుద్దిన్‌+కొని= బుద్దియొక్క 
సహకారం స్వీకరించి; (త్రోవన్‌+అగున్‌= పారద్రోలవచ్చును; అని; మునివరుండు= నారదుడు; మజియునున్‌= ఇంకా; చెప్పున్‌= 
ఉపదేశిస్తున్నాడు; బుద్ది= ఈ బుద్ది అనేది; ఆత్మవిభావనంబునన్‌= ఆత్మసందర్శనంలో; విలీనతన్‌+పొందున్‌= లీనమైపోతుంది; 
శోకభయహేతువులు= శోకకారణాలూ, భయహేతువులూ అనేవి; నిచ్చన్‌= ఎల్లప్పుడూ; పదివేలు= అసంఖ్యాకంగా; వాటిల్లున్‌= 
ఏర్పడుతూనే ఉంటాయి; పండితుండు= జ్ఞాని; అందున్‌= వాటిలో; పొందండు= సంలగ్నుడు కాడు; వత్స!= నాయనా!; 
భూతములును= పంచభూతాలూ; ఇంద్రియములును= పది ఇం[ద్రియాలూ; ఒక్క(ప్రోవుగట్టి= ఒక పోగులాగా (మూట) చర్మంతో 
కట్టి; ఉన్నన్‌= ఉండగా; వీనికిన్‌= ఈ శరీరాలకోసమని; వగన్‌= దుఃఖాన్ని; పొందుట= పొందటం; ఊరివారికిన్‌= ఊళ్ళో జనానికి; 
ఒలయు= వచ్చే; ఎడరులకున్‌= క్లేశాలకూ, కీడులకూ; ఎల్లన్‌= అన్నింటికీ; తాను; ఉమ్మలికము+కట్టికొని= దిగులు పెట్టుకొని; 
కుందునట్టులు+కాదె!= బాధపడినట్టు కాదా! 


తాత్పర్యం: అహింసను అలవాటు చేసికొనటంతో అధర్మాన్ని విడిచిపెట్టవచ్చును. సంకల్పాలను పరిత్యజించటంతో 
ధర్మాన్ని వదిలించుకొనవచ్చును. బుద్దిబలంతో సత్యాసత్యాలను తొలగించుకొనవచ్చును. శుకా! ఆలకించుము. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 994 


ఆత్మజ్ఞానంతో బుద్దినీ వికసింపజేసికొనవచ్చును. శోకహేతువులూ, భయహేతువులూ నిత్యజీవితంలో రోజూ 
వేలకువేలు ఉంటూనే ఉంటాయి. జ్ఞాని అయినవాడు వాటిలో తగుల్కొనడు. పంచభూతాలనూ పది ఇం(ద్రియాలనూ 
పోగుచేసి చర్మంతో మూటగట్టిన ఈ శరీరంకొరకు దుఃఖించటమా? ఊళ్ళోవాళ్ళ దుఃఖాలకు మనం ఏడవటం 
వంటిది కాదూ ఇది! 


చ. అన విని సంశయం బురివి యమ్మునితో నరణీతనూజుం డి 

ట్లను “భవదీయ దివ్యవచనామృత మాని యరోగచిత్తతం 

గని కృతకృత్యతం బొరయ( గాంచితి. బొందెద యోగసిద్ది సూ 

ర్యుని మహితప్రసారమున, నూని సమస్తము డిగ్గం ద్రావెదన్‌.' 321 
ప్రతిపదార్థం: అనన్‌= అని (నారదుడు) చెప్పగా; విని= ఆలకించి; సంశయంబు= సందేహం; ఉరివి= తొలగి; ఆ+మునితోన్‌= 
ఆ నారదమహర్షితో; అరణీతనూజుండు= అరణీ సంభవుడైన శుకుడు; ఇట్టు+అనున్‌= ఇలా అంటున్నాడు; భవదీయ= నీయొక్క; 
దివ్య= దివ్యమైన (పవిత్రమైన); వచన+అమృతము= వాగమృతాన్ని; ఆని= (క్రోలి (త్రాగి; అరోగచిత్తతన్‌= రోగరహితమైన 
మానసికస్థితిని; కని= పొంది; కృతకృత్యతన్‌= చరితార్థతను; పొరయన్‌+కాంచితిన్‌= పొందగలిగాను; సూర్యుని= సూర్య 
భగవానుడియొక్క; మహిత= గొప్పదైన; ప్రసారమునన్‌= ప్రసరణంతో (దయా(ప్రసారం వలన); యోగసిద్దిన్‌= యోగంలో సిద్దిని; 
పొందెదన్‌= పొందుతాను; ఊని= ప్రయత్నించి; సమస్తమున్‌= అన్నింటినీ; డిగ్గన్‌*త్రావెదన్‌= పరిత్యజిస్తాను. 
తాత్సర్యం: నారదుడి ఉపదేశంతో శుకుడికి సంశయాలు తొలగిపోయాయి. అతడితో అంటున్నాడు “మహర్షీ! 
నీ వాగమృతం (గ్రోలటంతో నా మనస్సుకు స్వస్థత చేకూరింది. చరితార్జుడను అయాను. సూర్యభగవానుడి 
దయవలన యోగసిద్ధి పొందుతాను. రాగద్వేషాలూ, ధర్మాధర్మాలూ, సత్యాసత్యాలూ మొదలైనవన్నీ పరిత్యజిస్తాను. 


క. అని పలికి యమ్మునీశ్వరు | ననుజ్ఞం గొని తండ్రికడకు నరిగి వినతుండై 
తన నిశ్చయంబు సెప్పిన । విని యత డలరెం దదీయ విజ్ఞానతకున్‌. 322 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఆ+మునీశ్వరు+అనుజ్ఞన్‌= ఆ నారదమహర్షి అనుమతిని; కొని= స్వీకరించి; తం డ్రికడకున్‌= 
తండ్రియైన వ్యాసుడి దగ్గరకు; అరిగి= వెళ్ళి; వినతుండై= నమస్కరించి; తన= తనయొక్క; నిశ్చయంబు= నిర్ణయం; చెప్పినన్‌= 
చెప్పగా; విని= ఆలకించి; అతండు= ఆ వ్యాసుడు; తదీయ= ఆ పుత్రుడియొక్క; విజ్ఞానతకున్‌= తెలివికి; అలరెన్‌= సంతోషించాడు. 
తాత్పర్యం: శుకమహర్షి తన ఆకాంక్షను చెప్పి నారదుడి అంగీకారం పొంది వెళ్ళి వ్యాసుడికి నమస్కరించాడు. 
తన నిశ్చయం తెలియజేశాడు. వ్యాసుడు పుత్రుడి విజ్ఞతకు సంతోషించాడు. 


క. సంప్రమోదమందు సాత్యవతేయునిం । గని ప్రదక్షిణంబుగాంగ వచ్చి 
నరుగ నుత్సహించె నారణీయుండు దాని(। గాంచి వత్సలత్వగౌరవమున. 323 


ప్రతిపదార్థం: సంప్రమోదము= ఆనందాన్ని; అందు= పొందుతున్న; సాత్యవతేయునిన్‌= వ్యాసుడిని; కని= చూచి; ప్రదక్షిణంబుగా 
(గన్‌= ప్రదక్షిణం అయ్యేట్టు; వచ్చి= చుట్టి వచ్చి; ఆరణీయుండు= శుకుడు; అరుగన్‌+ఉత్సహించెన్‌= వెళ్ళటానికి ఉత్సాహపడ్డాడు; 
దానిన్‌= ఆ ఉత్సాహాన్ని; కాంచి= గమనించి; వత్సలత్వ= వాత్సల్యరూపమైన; గౌరవమునన్‌= గురుత్వంతో - గారాబంతో. 
తాత్సర్యం: ఆనందిస్తున్న తండ్రికి ప్రదక్షిణం చేసి శుకుడు బయలుదేరబోయాడు. ఆ ఉత్సాహాన్ని గుర్తించిన 
వ్యాసుడు పుత్రప్రేమతో, గారాబంతో (ఇట్టా అన్నాడు). 


శాంతిపర్వము - షష్టాశ్వాసము 995 
వ. ఆ బ్రహ్మర్షి సత్తముండు. 324 
ప్రతిపదార్థం: ఆ బ్రహ్మర్షి సత్తముండు= (బ్రహ్మర్షులలో ఉత్తముడైన ఆ వ్యాసుడు. 
తాత్సర్యం: ఉత్తముడైన ఆ వ్యాసుడు. 


క “ప్రమద మొనర్జెదు నా నయ । నములకు నంత కటు నిలుమునాంగా' నిః స్నే 
హము నిస్సంశయముం దన | యమలమతిం బల్లవింప నా శుకు. డరిగెన్‌. 325 


ప్రతిపదార్థం: నాయనా! నా = నాయొక్క; నయనములకున్‌= కన్నులకు; ప్రమదము= ఆనందాన్ని; ఒనర్చెదు= కలిగిస్తున్నావు; 
అంతకున్‌= అంతదాకా; అటు= అట్టా; నిలువుము= ఆగుము; నాంగాన్‌= అని వ్యాసుడు అనగా; ఆ శుకుండు= ఆ శుకర్షి 
నిస్నేహమున్‌= మైత్రీరాహిత్యమూ; నిస్సంశయమున్‌= సంశయరాహిత్యమూ; తన= తనయొక్క; అమలమతిన్‌= నిర్మలమైన 
మనస్సులో; పల్లవింపన్‌= చిగురొత్తగా; అరిగెన్‌= ఆగకుండా వెళ్ళిపోయాడు. 


తాత్సర్యం: “నాయనా! నా కన్నులకు ఆనందం కలిగిస్తున్నావు. కొంచెం సేపు (ఈపూటకు) ఇక్కడ ఉండవయ్యా!' 
అని వ్యాసుడు అడిగాడు. కానీ, శుకుడి మనస్సులో ఏ స్నేహమూ లేదు. ఏ సంశయమూ లేదు. నిర్మమంగా 
బయలుదేరి వెళ్ళిపోయాడు. 

విశేషం: ఇక్కడ మూలంలో క్లోకం ఇట్లా ఉన్నది. “శ్రుత్వా బుపిస్తద్వచనం శుకస్య ప్రీతో మహాత్మా పునరాహ చైనమ్‌ | భోభోః 
పుత్ర! స్థీయతాం తానదద్య యావచ్చక్షుః ప్రీణయామి త్వదర్థమ్‌॥” (12-318-62) ఎంతవరకూ నా కన్నులు ఆనందిస్తాయో అంతవరకూ 
నీవు ఈ రోజు ఇక్కడ ఉండుము - అని యావత్తావత్‌ శబ్దాలతో ఉన్న వాక్యాన్ని 'అంతకిటు నిలువుము’ అని తిక్కన ఆంధ్రీకరించాడు. 


ఆ. జనకు విడిచి యిట్లు సని సిద్దచారణ | సముదయోపసేవితమును యోగ 

సేవనార్హ విధమునై వెలుగొందు కై । లాసశిఖరితట మలంకరించె. 326 
ప్రతిపదార్థం: జనకున్‌= తండ్రియైన వ్యాసుడిని; విడిచి= వదలి; ఇట్టు; చని= వెళ్ళి; సిద్ద= సిద్దులూ; చారణ= చారణులూ 
అనే దేవజాతులయొక్క; సముదయ= సమూహంతో; ఉపసేవితమును= సేవింపబడేదీ; యోగసేవన= యోగాభ్యాసానికి; 
అర్హవిధమును+ఐ= అనువైన పద్దతిలో ఉండేదీ అయి; వెలు(గు+ఒందు= (ప్రకాశించే; కైలాసశిఖరి= కైలాసము అనే పేరుగల 
పర్వతంయొక్క; తటమున్‌= చరియను; అలంకరించెన్‌= అలంకరించాడు. 


తాత్పర్యం: ఇట్టా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన శుకుడు కైలాసపర్వతం చేరుకొన్నాడు. అక్కడ సిద్దులూ, చారణులూ 
మొదలైన దేవతలు నివసిస్తూ ఉంటారు. అది యోగసాధనకు చాలా అనుకూలమైన (ప్రదేశం. అందుకని అది 
ఎంచుకొని వెళ్ళాడు శుకుడు. 


సీ, విను మందు సమము వివిక్తంబు నగుచోటం । బ్రాజబ్ముఖాసీనుండై పరమయోగ 
రతి. బదప్రభృతిగాత్రముల. గ్రమంబుగ । నాత్మధారణము సేయంగ నంత 
నినుం డుదయించినం గని పాణిపాదసం | యమ మొప్ప నద్దేవు నాశ్రయించి 
నిర్విషయంబగు సర్వాత్మ తత్వంబు । గాంచి విశిష్రయోగక్రమంబు. 


తే. బొంది నారదముని యలవోక యచటి । కరుగుదెంచిన వినతుండై యాత్మయోగ 
సిద్ది యెటి(గించి' నీ కృపంజేసి తెరువు । గంటి నరిగెద విగతసంగత్వమొంది.' 327 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 996 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! ఆలకించుము; అందున్‌= ఆ కైలాసపర్వతంమీద; సమము= ఎత్తుపల్లాలు లేనిదీ; 
వివిక్తంబున్‌= ఏకాంతం కలదీ; అగు= అయిన; చోటన్‌= స్థలంలో; ప్రాక్‌+ముఖ+ఆసీనుండై= తూర్పు ముఖంగా కూర్చున్నవాడై; 
పరమ యోగరతిన్‌= (శ్రేష్టమైన యోగంపట్ట గాఢమైన అభినివేశంతో (కోరికతో); పదప్రభృతి= పాదాలు మొదలుకొని; గాత్రములన్‌= 
సర్వావయవాల్లోనూ; క్రమంబుగన్‌= వరుసగా; ఆత్మధారణము+చేయంగన్‌= ఆత్మధారణ చేయగా; అంతన్‌= అప్పుడు; ఇనుండు= 
సూర్యుడు; ఉదయింపన్‌= సాక్షాత్కరిస్తే; కని= దర్శించి; పాణి= చేతులూ; పాద= కాళ్ళూ వీటి; సంయమము+ఒప్పన్‌= పొందిక 
అతిశయించేట్టు; ఆ+దేవున్‌= ఆ సూర్యభగవానుడిని; ఆ(శ్రయించి= శరణువేడి; నిర్విషయంబు+అగు= విషయవాసనా రహితమైన; 
సర్వాత్మ తత్త్యంబున్‌= సర్వాత్మయొక్క తత్త్వాన్ని; కాంచి= తెలిసికొని; విశిష్ట అసాధారణమైన; యోగ(క్రమంబున్‌= 
యోగమార్గాన్ని; పొంది= అందుకొని; నారదముని= నారదమహర్షి; అలవోక= యథాలాపంగా; అచటికిన్‌= అక్కడికి; అరుదెంచినన్‌= 
వచ్చేసరికి; వినతుండై= శుకుడు నమస్కరించి; ఆత్మయోగసిద్ది= తనకు కలిగిన ఆత్మ యోగం యొక్క సిద్దిని; ఎజింగించి= 
నారదుడికి చెప్పి; నీ= నీయొక్క; కృపన్‌+చేసి= దయచేత; తెరువు= సరియైన మార్గం; కంటిన్‌= దర్శించాను; విగతసంగత్వము+ 
ఒంది= నిస్సంగస్థితిని పొంది; అరిగెదన్‌= ప్రయాణం సాగిస్తాను. 
తాత్పర్యం: కైలాసపర్వతంమీద అనువైన చోటు చూచికొని శుకుడు తూర్పుముఖంగా కూర్చున్నాడు. సర్యాంగాలలోనూ 
ఆత్మధారణ చేశాడు. అంతలో సూర్యుడు సాక్షాత్కరించాడు. శుకుడు సాష్ట్రాంగపడ్డాడు, సమాశ్రయించాడు. 
సర్యాత్మతత్తాన్ని (గ్రహించాడు. అప్పుడు యథాలాపంగా నారదుడు వచ్చాడు. శుకుడు తన యోగసిద్దిని 
తెలియజేశాడు. 'దేవర్ష నీ దయవలన సరియైన మార్గం దొరికింది. నిస్సంగుడినై ఈ యోగమార్గంలో 
ప్రయాణిస్తాను. (అన్నాడు.) 
క అని పలికి విమలయోగం । బున నాకసమునకు నెగసిపోయె గరుత్మం 

తుని భంగి నపుడు సాధ్యులు । మునులుంగని విసయమున మునుంగుచు6 దమలోనన్‌. 328 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; విమలయోగంబునన్‌= పవిత్రమైన యోగశక్తితో; ఆకసమునకున్‌= ఆకాశానికి; గరుత్మంతుని 
భంగిన్‌= గరుత్మంతుడిలా; ఎగసి+పోయెన్‌= శుకుడు ఎగిరి వెళ్ళాడు; అపుడు= ఆ సమయంలో; సాధ్యులు= సాధ్యులు అనే 
దేవతలూ; మునులున్‌= మహర్షులూ; కని= చూచి; విస్మయమునన్‌= ఆశ్చర్యంలో; మునుంగుచున్‌= మునుగుతూ; తమలోన్‌= 
తమలో తాము. 
తాత్పర్యం: నారదుడితో ఆ రెండుమాటలూ పలికి శుకుడు తన యోగశక్తితో గరుత్మంతు డిలా ఆకాశంలోకి 
ఎగిరి వెళ్ళాడు. చాలాకాలం ఆ పర్వతంమీదనే యోగాభ్యాసం చేస్తున్న సిద్దులూ, సాధ్యులూ, మహర్షులూ - వీరంతా 
అది చూచి ఆశ్చర్యంలో మునిగిపోతూ తమలో తాము. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. ' అచిరకాలంబునన యమ్మహాత్తు( డిట్లు । యోగసిద్ది. బ్రాపించునె? యుల్ల మెంత 

నిర్మలమొ! పితృభక్తి వినిశ్చలత్వ । సంపదన చూవె యీత౦. డీ పెంపువడసె. 329 
ప్రతిపదార్థం: అచిరకాలంబునన్‌+అ= అనతికాలంలోనే; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు - శుకుడు; ఇట్టు; యోగసిద్దిన్‌= 
యోగసిద్దిని; ప్రాపించునె?= పొందగలిగాడా!; ఉల్లము= అతడి హృదయం; ఎంత నిర్మలమొ!= ఎంత నిర్మలమైనదో కదా!; 
పితృభక్తి= పితృభక్తి రూపమైన; వినిశ్చలత్వ= స్థిరత్వంయొక్క; సంపదన్‌+అ= సంపత్తితోనే; చూవె!= సుమా! ఈత(డు= ఈ 
శుకుడు; ఈ పెంపున్‌= ఈ గొప్పదనాన్ని; పడసెన్‌= పొందాడు! 
తాత్పర్యం: “అనతికాలంలోనే ఈ మహాత్ముడు యోగసిద్దిని ఎట్లా పొందగలిగాడో! ఈయన మనస్సు ఎంత 
నిర్మలమో! పిత్సభక్తిపట్ల ఇతడి కున్న నిశ్చలత్వం వల్లనే సుమా - ఇతడికి ఈ పెంపు లభించింది!” అనుకొన్నారు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 997 


వ్యాసుడు వెనుకొన శుకు(డు యోగమార్గంబున నదృశ్యుండగుట (సం. 12-320-2,3) 


వ. అనిమణఖియుననేకభంగులం బ్రస్తుతించుచుండి రట్టియెడ శుకుండు మృగపక్షి శైల సరిత్సరసీతరుగుల్మలతలం 
గలయం గనుంగొని 'మా తండ్రి నా వెనుకం జనుదెంచి నాదగు పేరం బిలిచెనేని మీరెల్ల నో 
యనవలయుంజుండీ!' యనిన నవి యట్ల చేసెదమనియె. నా బ్రహ్మర్షివరుండు దమోరజస్ప్సత్త్వంబులం 
గ్రమంబున డిగ్గం ద్రావియు నుత్తరాభిముఖుండై పోవ నొక్క మహాపర్వతంబు శృంగంబులు రెం 
డత్యంతపీతశ్వేతంబులై మేరు హొమవంతంబులం దెగడుచుం గదిసి యనేక యోజనాయామ విస్తారంబులు 
గలిగి మార్గంబున కడ్డపడియుండె నతం డప్రతిహతగమనంబునం జన నవి దుత్తుమురై రాలె 
నద్దుతభంగియగు నా సిద్ధపుంగవుపై(బుష్పవర్షంబు గురియుచు నమరగణంబు బహువిధంబులం బ్రణుతించె 
నప్పారాశర్యపుత్రుం డయ్యెడం బ్రవహించు మందాకిని మీందం జదల( జేరువం జనియె నట్లు సను 
సమయంబున. 330 


ప్రతిపదార్థం: అని; మజియున్‌= ఇంకా; అనేకభంగులన్‌= పలురకాలుగా; ్రస్తుతించుచున్‌+ఉండిరి= పొగుడుతున్నారు; అట్టియెడన్‌= 
అప్పుడు; శుకుండు= ఆ శుకమహర్షి మృగ= జంతువులనూ; పక్షి షక్షులనూ; శైల= పర్వతాలనూ; సరిత్‌= నదులనూ; సరసీ= సరోవరాలనూ; 
తరు= వృక్షాలనూ; గుల్మ= పొదలనూ; లతలన్‌= తీగాలనూ; కలయన్‌+కనుంగొని= అన్నివైపులా తేరిపార చూచి; మా తం(డ్రి= మా 
నాన్నగారు (వ్యాసుడు); నా వెనుకన్‌= నా వెన్నంటి; చనుదెంచి= ఇక్కడికి వచ్చి; నాది+అగు+పేరన్‌= నా పేరుతో; పిలిచెన్‌+ఏని= 
పిలిచినట్లయితే; మీరు+ఎల్లన్‌= మీరంతా; ఓ+అనవలయున్‌+చుండీ= 'ఓ' అని బదులు పలకాలి సుమండీ! - అనినన్‌= అనేసరికి; 
అవి= ఆ మృగషక్షిశెలాదులన్నీ; అట్టు+అ= అట్లాగే; చేసెదము= చేస్తాం; అనియెన్‌= అన్నాయి; ఆ+బ్రహ్మ+బుషి+వరుండు= బ్రహ్మర్ష్హులలో 
అ(గ్రగణ్యుడైన ఆ శుకుడు; తమః= తమోగుణాన్నీ; రజః= రజోగుణాన్నీ; సత్ష్యంబులన్‌= సత్త గుణాన్నీ; క్రమంబునన్‌= ఇదే వరుసలో; 
డిగ్గగద్రావియున్‌= పరిత్యజించి; ఉత్తర+అభిముఖుండు+అయి= ఉత్తరదిక్కువైపు; పోవన్‌= వెళ్ళగా; ఒక్క= ఒకానొక; మహాపర్వతంబు= 
మహాగిరియొక్క; శృంగంబులు= శిఖరాలు; రెండు; అత్యంత= మిక్కిలి; పీత్ర= పసుపూ; శ్వేతంబులై= తెలుపూ అయి; మేరు= మేరు 
పర్వతాన్నీ; హిమవంతంబులన్‌= హిమవత్సర్వతాన్నీ; తెగడుచున్‌= తిరస్కరిస్తూ కదిసి= (క్రిక్కిరిసి; అనేకయోజన= పలు యోజనాల; 
ఆయామవిస్తారంబులు= పొడుగూ, వెడల్పులు; కలిగి; మార్గంబునకున్‌= శుకుడు (ప్రయాణిస్తున్న ఆకాశమార్గానికి; అడ్డపడి+ఉండెన్‌= 
అవరోధంగా ఉన్నాయి; అతండు= ఆ శుకుడు; అప్రతిహత= నిరాటంకమైన; గమనంబునన్‌= సంచారంతో; చనన్‌= ప్రయాణించేసరికి; 
అవి= ఆ రెండుపర్వత శిఖరాలూ; తుత్తుమురై= తునకలు తునకలై రాలెన్‌= నేలకు రాలిపోయాయి; అద్భుతభంగి+అగు= ఆశ్చర్యకరమైన 
పద్దతి కలవాడైన; ఆ; సిద్దపుంగవుపైన్‌= యోగసిద్దులలో అ[గ్రగణ్యుడిమీద (శుకుడిమీద); పుష్పవర్షంబు= పూలవాన; కురియుచున్‌= కురిపిస్తూ; 
అమరగణంబు= దేవతల సమూహం; (ప్రణుతించెన్‌= స్తుతించింది; ఆ+పారాశర్యపుత్రుండు= వ్యాసపుత్రుడైన ఆ శుకుడు; ఆ+ఎడన్‌= 
ఆ సమీపంలో; (ప్రవహించు= (ప్రవహిస్తున్న; మందాకినిమీందన్‌= గంగానదిమీద నుండి; చదలన్‌= ఆకాశంలో; చేరువన్‌= తక్కువ ఎత్తున; 
చనియెన్‌= వెళ్ళాడు; అట్టు; చను+సమయంబునన్‌= వెడుతున్న తరుణంలో. 


తాత్పర్యం: అని అనేకవిధాలుగా పొగడుతున్నారు. అప్పుడు శుకుడు మృగాలనూ, పక్షులనూ, పర్వతాలనూ, 
నదులనూ, కొలకులనూ, చెట్లనూ, గుట్టలనూ, తీగలనూ చూచి 'మాతండ్రి నా వెంట వస్తూ నాపేరుతో పిలుస్తూ 
ఉంటే మీరు “ఓ” అని బదులు పలకాలి సుమా! అనగానే అవి దానికి అంగీకరించాయి. శుకుడు (త్రిగుణాలనూ 
త్యజించి ఉత్తరంగా వెళ్ళుతుండగా, మహాపర్వత శిఖరాలు రెండు పసుపూ, తెలుపు రంగులలో ఉండి మేరు 
హిమనగాలను ధిక్కరిస్తూ శుకుడి పయనానికి అడ్డం వచ్చాయి. శుకుడు నిరాఘాటంగా ముందుకు సాగేసరికి 
ఆ శిఖరాలు ముక్కలు ముక్కలై కూలిపోయాయి. దేవతలు అతడిమీద పూలవాన కురిపించారు. శుకుడు గంగానది 
మీద ఆకాశంలో తక్కువ ఎత్తున వెళ్ళే సమయంలో. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 998 


తే.  నగ్నలై యప్పరస్త్రీజనములు సలిల । కేళి సలుపుచునుండి శంకింప కమ్మ 
హాత్ము( గనుంగొను చెప్పటియట్ల నిర్వి । కారవృత్తి వర్తించిరి కౌరవేంద్ర! 331 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధర్మరాజా!; అప్పరస్‌+స్రీ+జనములు= అప్పరసలు; నగ్నలు+ఐ= దిగంబరలై; సలిలకేళి= 
జల(క్రీడను; సలుపుచున్‌+ఉండి= ఆ గంగానదిలో జరుపుతూ; శంకింపక= అయ్యో!- పురుషుడే అని సంకోచించకుండా; 
ఆ+మహాత్మున్‌= మహానుభావుడైన ఆ శుకుడిని; కనుంగొనుచున్‌= అట్లా చూస్తూ; ఎప్పటి+అట్టు+అ= ఎప్పటిలాగానే; 
నిర్వికారవృత్తిన్‌= ఏ వికృతీ లేని ప్రవృత్తితో; వర్తించిరి= జలకేళి కొనసాగించారు. 

తాత్పర్యం: ధర్మరాజా! తక్కువ ఎత్తులో శుకుడు అట్లా వెళ్ళుతున్నప్పుడు (క్రింద ఆ గంగానదిలో అప్సరసలు 
దిగంబరంగా జలకేళి ఆడుతున్నారు. వారంతా శుకుడిని చూచారు. కానీ, ఏ వికారమూ పొందలేదు, శంకించలేదు. 
సిగ్గు అనుకోలేదు. ఎప్పటివలె జల(్రీడలు కొనసాగించారు. 


వ. అయ్యవసరంబున సత్యవతీసుతుండు నిజసుతు వెనుక మహాయోగ గమనంబు గైకొని తగిలె నంతకు 
నయ్యారణేయుండు వాయుపథం బతిక్రమించి సర్వభూతాత్మకుం డయ్యె నప్పుడు. 332 

ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సత్యవతీసుతుండు= వ్యాసుడు; నిజసుతు (యొక్క); వెనుకన్‌= తన 
కుమారుడి వెనకాల; మహాయోగ గమనంబు= గొప్ప యోగవిద్యవలన లభించిన (గతిని) గమనాన్ని; కైకొని= స్వీకరించి (చేపట్టి); 
తగిలెన్‌= వెంటపడ్డాడు; అంతకున్‌= అప్పటికి; ఆ+ఆరణేయుండు= ఆ శుకుడు; వాయుపథంబు= వాయుమాగ్గం; అతి(క్రమించి= 
దాటి; సర్వభూతాత్మకుండు= పంచభూతాలకూ అంతర్యామి; అయ్యెన్‌= అయ్యాడు; అప్పుడు= అప్పుడు. 

తాత్సర్యం: ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగవిద్యవలన లభించిన గమనాన్ని స్వీకరించి 
వెంటపడ్డాడు. అప్పటికి ఆ శుకుడు, వాయుమార్గం దాటి పంచభూతాలకూ అంతర్యామి అయ్యాడు. అప్పుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. వెనుక నరుగుచునున్న యవ్వేదమూర్తి । తోడ సిద్దచారణులు దత్సుతు(డు శైల 
శృంగ విధ్వంసియై పోక సెప్ప నెలుంగు । పెంపు మిగుల 'శుకా!” యని పిలిచె నతడు. 333 


ప్రతిపదార్థం: వెనుకన్‌= శుకుని వెనకాల; అరుగుచునున్న= వెడుతున్న; ఆ+వేదమూర్తితోడన్‌= వేదస్వరూపుడైన ఆ వ్యాసుడితో; 
సిద్దచారణులు= సిద్దులూ, చారణులూ; తద్‌+సుతుండు= ఆయన పుత్రుడైన శుకుడు; శైలశృంగ= పర్వతశిఖరాల; విధ్వంసియై= 
వినాశకుడై; పోక= వెళ్ళటం; చెప్పన్‌= చెప్పేసరికి; అతండు= ఆ వ్యాసుడు; ఎలుంగుపెంపు= కంఠధ్వని; మిగులన్‌= అతిశయించేట్టు; 
శుకా!= ఓ శుకా!; అని; పిలిచెన్‌= కేకవేశాడు; 

తాత్పర్యం: కొడుకును వెదుక్కొంటూ వెనకాలే బయలుదేరిన బ్రహ్మశ్రీవేదమూర్తులైన వ్యాసులవారిని చూచి 
సిద్దచారణులు ఇట్టా అన్నారు: 'స్వామీ! మీ అబ్బాయి రెండు పర్వతశ్చంగాలను విధ్వంసం చేసి ఇటే వెళ్ళాడు” 
అని. ఇది విన్న వ్యాసుడు గొంతెత్తి గట్టిగా 'శుకా! అని అరచి పిలిచాడు. 


వ. _ పిలిచిననా సర్వగతుండు నిజప్రకారం బంతర్శితం బగుట దేటపడ బయల నో యను నాదంబు నిగుడునట్లు 
సేసెం దదనంతరంబ. 334 


ప్రతిపదార్థం: పిలిచినన్‌= వ్యాసుడు అట్లా పిలిస్తే ఆ సర్వగతు(డు= సర్వభూతాత్మకుడుగా మారిపోయిన ఆ శుకుడు; 
నిజప్రకారంబు= తన స్వరూపం; అంతర్హితంబు+అగుటన్‌= అదృశ్యమైపోవటం; తేటపడన్‌= స్పష్టపడేట్టు; బయలన్‌= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 999 


ఆకాశంలో; ఓ+అను+నాదంబు= ఓ అనే ధ్వని; నిగుడునట్టు+చే సెన్‌= వ్యాపించేట్టు చేశాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ 
తరువాత. 


తాత్సర్యం: వ్యాసుడు అట్లా పిలిచేసరికి శుకుడికి తెలిసింది. అత డిప్పుడు సర్వభూతాత్మకుడుగా మారిపోయాడు. 
కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్టు ఓ అనే ధ్వని ఆకాశమంతటా వ్యాపించి 
మారుమోగేటట్టు చేశాడు. అప్పుడు ఏమి జరిగిందంటే. 


విశేషం: 'అంతర్జ్హితంబగుటం దేటపడి అని అన్నిప్రతులలోనూ అరసున్న ఉన్నది. అంతర్జితం అవటంచేత తేటపడేటట్టు - అంటే 
ఏది తేటపడేటట్టు? అన్న ప్రశ్న పుట్టుతుంది. దానికి సమాధానం లేదు. అరసున్న తీసేస్తే - తన స్వరూపం అంతర్షిత మవ్వటం 
అనేది తండ్రికి తేటపడేట్టు ఓ అనే ధ్వని నిగుడించాడు - అని అన్వయం హాయిగా కుదురుతుంది. ఈ సందర్భంలో మూలక్ల్టోకం 
ఇట్టా ఉన్నది. “అంతర్జితః ప్రభానంతు దర్శ్భయిత్వా శుకస్తదా | గుణాన్సంత్యజ్య శబ్బాదీన్‌ సదనుధ్యగనుత్సరమ్‌ 1 (12-320- 
26). అంతర్జితుడైన శుకుడు తన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ శబ్దాదిగుణాలను కూడా విడిచిపెట్టి పరమపదాన్ని పొందాడు అని ఈ 
శ్లోకానికి భావం. పై అన్వయానికి అనువైనది. 


తే. సకలజంగమ స్థావర సమితు లెల్ల | నో యనిన నద్దుతం బెడ్డ నుద్ధవింప 
సత్యవతి కొడ్కు - కొడుకు విశాలమహిమఈ. । దెలిసి యప్పర్వతముమీ(ద నిలువంబడియె. 335 


ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; జంగమ= కదిలేవీ; స్థావర= కదలినివీ; (చరాచర) అయిన; సమితులు+ఎల్లన్‌= (వస్తు) 
సమూహం అంతా; ఓ+అనినన్‌= ఓ అనేసరికి; అద్భుతంబు= ఆశ్చర్యం; ఎడ్డన్‌= హృదయంలో (ఎడ(ద-ఎడ్డ-ఎడ్డ-ఎద, ఎడ); 
ఉద్భవింపన్‌= కలగగా; సత్యవతి కొడ్కు= సత్యవతీ సుతుడైన వ్యాసుడు; కొడుకు= తన కొడుకు శుకుడియొక్క; విశాలమహిమన్‌= 
విస్తారమైన మహత్తును; తెలిసి= (గ్రహించి; ఆ+పర్వతముమీందన్‌= అదే కొండమీద; నిలువన్‌+పడియెన్‌= నిలబడ్డాడు. 


తాత్పర్యం: చరాచర వస్తుసమూహం అంతా 'ఓ' - అని ధ్వనించింది. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. తన కుమారుడి 
అనంతమైన మహిమ తెలిసికొన్నాడు. అదే పర్వతశిఖరం మీద అట్లాగే నిలుచుండిపోయాడు. 


వ. ఇట్లు నిలిచిన యవ్వేదవ్యాస మునీశ్వరుం గాంచి జలవిహారంబు సలుపు నయ్యప్పరోజనంబులు సిగ్గు 
నగ్గలికగ్రందుకొన నందటు నంబరంబులు ధరియించి రద్దివ్యబోధమహనీయుండు నిజతనయు చనునప్పుడు 
వారు శంకలేక యునికి. గని యతని ముక్తతయు( దన సక్తతయు నిరూపించి ప్రియంబును లజ్ఞయు 
నొక్కటం బొడమ నున్నంత. 336 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇలా; నిలిచిన= ఆగిపోయిన; ఆ+వేదవ్యాసముని+ ఈశ్చరున్‌= ఆ వ్యాసమహర్షిని; కాంచి= చూసి; 
జలవిహారంబు+సలుపు= (అప్పటికీ) గంగానదిలో (ఇంకా) జలవిహారం చేస్తున్న; ఆ+అప్పరోజనంబులు= ఆ దేవకాంతలు; 
సిగ్గున్‌+అగ్గలిక= లజ్ఞాతిశయం (మిక్కిలి సిగ్గు); (క్రందుకొనన్‌= ఆవహించగా; అంబరంబులు= వస్త్రాలు; ధరియించిరి= 
ధరించారు; ఆ+దివ్యబోధ+మహనీయుండు= దివ్యజ్ఞానంతో మహానుభావుడైన ఆ వ్యాసుడు; నిజతనయు= తన కుమారుడు; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు; వారు= ఆ అప్సరసలు; శంకలేక+ఉనికిన్‌= ఏ సంకోచమూ లేకుండా ఉండటాన్ని; కని= చూసి; 
అతని= ఆ శుకుడి యొక్క; ముక్తతయున్‌= విముక్తస్థితీ; తన= తనయొక్క; సక్తతయున్‌= సక్తస్థితీ (సాంసారిక స్పృహ); 
నిరూపించి= (గ్రహించి; ప్రియంబునున్‌= (కుమారుడి స్థితికి) సంతోషమూ; లజ్ఞయున్‌= (తన స్థితికి) సిగ్గూ; ఒక్కటన్‌= ఒకేసారి; 
పొడమన్‌= కలగగా; ఉన్నంత= అలా ఉన్న సమయంలో. 


తాత్సర్యం: ఇట్లా ఆగిపోయిన వ్యాసుడిని చూచి, అక్కడ జలకాలాడుతున్న అప్పరసలు సిగ్గు ఎక్కువ కాగా, అందరూ 
బట్టలు కట్టుకొన్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు తన కుమారుడు అదే దారిలో వెళ్ళినప్పుడు వారికి శంకలేదన్న 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1000 


నిజాన్ని (గ్రహించి, కుమారుడి విముక్తస్థితిని, తన ఆసక్తస్థితినీ గ్రహించి కుమారుడి జొన్నత్యానికి సంతోషించాడు. 
తన స్లితికి సిగుపడాడు. అటా ఆయన ఉండగా. 
® ౧ BG E33 

క, సుర ముని సిద్దగణంబులు । పరివేష్టింపంగ నతని పాలికి గంగా 

ధరు€ డేంగుదెంచి నెవ్వగ(। బొరయు నతనితోడ( గరుణ వొంపిరివోవన్‌. 337 
ప్రతిపదార్థం: సుర (గణంబులు)= దేవతాబ్బందాలూ; ముని (గణంబులు)= ముని సమూహాలూ; సిద్దగణంబులు= సిద్దుల 
గుంపులూ; పరివేష్టింపంగన్‌= గుమిగూడి రాగా; గంగాధరుండు= శివుడు; అతనిపాలికిన్‌= ఆ వ్యాసుడి దగ్గరకు; ఏంగుదెంచి= 
వచ్చి; నెవ్వగన్‌ (నెజ+వగన్‌)= పెద్ద దిగులు; పొరయు= పొందుతున్న; అతనితోడన్‌= ఆ వ్యాసుడితో; కరుణ= దయ; 
పొంపిరి+పోవన్‌= అతిశయించేటట్టు. 
తాత్పర్యం: దిగులుపడుతున్న వ్యాసుడిదగ్గరకు సాక్షాత్తూ గంగాధరుడు విచ్చేశాడు. సురలూ, మునులూ, సిద్దులూ- 
ఇత్యాదులందరూ గుంపులు గుంపులుగా ముందు వెనుకల నడుస్తూంటే పెద్ద కోలాహలంగా వచ్చాడు 
పరమేశ్వరుడు. దిగులుపడుతున్న వ్యాసుడిని చూచి దయ తొణికిసలాడేటట్టు ఓదార్పు మాటలు పలికాడు. 
వ. అనునయ పూర్వకంబుగా నిట్లనియె. 338 
ప్రతిపదార్థం: అనునయ పూర్వంబుగాన్‌= బుజ్జగింపుగా; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు - శివుడు. 
తాత్సర్యం: బుజ్జగింపుగా శివుడు ఇట్లా అన్నాడు. 
క *జలపవనాంబర వసుధా । నల సమవీర్యు(డగు పుత్రు నాకొసంగంగా 

వలయునని యడిగి తిచ్చితి। నలఘు తపోవిభవ! యేను నట్టికుమారున్‌. 339 

ప్రతిపదార్థం: అలఘు!= గొప్ప; తపోవిభవ!= తపోవైభవం కలవాడా!; జల= నీరు; పవన= వాయువు; అంబర= ఆకాశం; వసుధా= 
నేల; అనల= అగ్ని - ఈ పంచభూతాలతో; సమ= సాటివచ్చే; ఏర్యు(డు+అగు= శక్తి కలవాడైన; పుత్రున్‌= కుమారుడిని; నాకున్‌= 
నాకు; ఒసంగంగాన్‌+వలయున్‌= ఇవ్వాలి; అని; అడిగితి(వి)= అలనాడు అడిగావు; ఏనున్‌= నేనుకూడా; అట్టికుమారున్‌= అటువంటి 
పుత్రుడిని; ఇచ్చితిన్‌= నీకు వరంగా ఇచ్చాను. 
తాత్పర్యం: 'ఓ తపస్వీ! అలనాడు నీ తపస్సుకి మెచ్చి నేను ప్రత్యక్షమయినప్పుడు “పంచభూత సమవీర్యుడిని 
కొడుకుగా అనుగ్రహించు'మని నీవు వరం అడిగావు. నేను అట్టాగే అటువంటి వాడినే ఇచ్చాను. 
వ. వాండును మత్త్సభావంబునను భవత్తపోవిశేషంబునను బ్రహ్మతేజోమయుండై దేవతలకుం బొందరానిపరమగతిం 

బ్రాపించె దీనంజేసి మోదంబు నందవలదె? విషాదంబునకుం బనియేమి? యని పలికి వెండియు. 340 


ప్రతిపదార్థం: వాండునున్‌= ఆ శుకుడు; మత్‌+ప్రభావంబుననున్‌= నా ప్రభావంవల్లనూ; భవత్‌= నీ; తపోవిశేషంబుననున్‌= 
నీ విశిష్ట తపస్సువల్లనూ; (బ్రహ్మతేజోమయుండు+ఐ= (బ్రహ్మతేజస్సుతో కూడినవాడై; దేవతలకున్‌= దేవతలకైనా; పొందరాని= 
పొందటానికి శక్యంకాని; పరమగతిన్‌= ఉత్తమోత్తమ గతిని; ప్రాపించెన్‌= పొందాడు; దీనన్‌+చేసి= దీనితో; మోదంబున్‌+అందన్‌+వలదె?= 
సంతోషించవద్దా?; విషాదంబునకున్‌= దుఃఖానికి; పని+ఏమి?= అవసరం ఏముంది?; అని పలికి= అని మాట్లాడి; వెండియున్‌=తిరిగి. 
తాత్సర్యం: ఆ శుకుడు నా ప్రభావంవలన, నీ విశిష్టమైన తపస్సువలనా, (బ్రహ్మతేజస్సుతో కూడినవాడై, దేవతలకైనా, 
పొందటానికి శక్యంకాని ఉత్తమోత్తమ గతిని పొందాడు. దీనితో సంతోషించాలి. దుఖపడవలసిన అవసరం ఏముంది? 
అని చెప్పి తిరిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1001 


తే. “ఇలయు గిరులును శరధులు నెంతదాక(। గలుగు నంతకాలంబును వెలయుచుండు 
శుకుని కీర్తియు నీదు యశోవిభూతి | యును జనంబుల వీనుల కుత్సవముగ.' 341 


ప్రతిపదార్థం: ఇలయున్‌= ఈ భూమీ; గిరులునున్‌= పర్వతాలూ; శరధులున్‌= సముద్రాలూ; ఎంతదా(కన్‌= ఎంతకాలం; 
కలుగున్‌= ఉంటాయో; అంతకాలంబునున్‌= అంతకాలమూ; శుకుని= శుకమహర్షియొక్క; కీర్తియున్‌= యశస్సూ; నీదు= 
నీయొక్క; యశః+విభూతియునున్‌= కీర్తి మహిమ (ఇవి రెండూ); జనంబుల= (ప్రజల; వీనులకున్‌= చెవులకు; ఉత్సవముగన్‌= 
పండువుగా; వెలయుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటాయి. 


తాత్సర్యం: 'వ్యాసమహర్షీ! ఈ నేలా, ఈ కొండలూ, ఈ సముద్రాలూ ఉన్నంతకాలమూ నీ పుత్రుడి కీర్తీ నీ 
యశోవిభూతీ ఉంటాయి. తరతరాలకూ (ప్రజలకు చెవులపండువు చేస్తాయి. ” 


వ. అని నిర్దేశించి 'వలయునేని బుతసదృశయైన ఛాయ నిన్నెప్పుడు ననుగమింప దర్శించువా(డదవు గా'కనియె 
నిట్లనుగ్రహించి యా బ్రహ్మర్షి ప్రవరుని సంప్రీతునింజేసి వీడుకొల్పి విశ్వేశ్వరుండు నిజేచ్చం జనియె నింతవట్టు 
నారదుండు నాకుం జెప్పె, 342 


ప్రతిపదార్థం: అని; నిర్దేశించి= అలా నిర్దేశం చేసి; వలయునేనిన్‌= అంతగా కావలిస్తే; పుత్ర సదృశ+అయిన= నీ కుమారుడిలాంటి; 
ఛాయః= నీడ ఒకటి; నిన్నున్‌= నిన్ను; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; అనుగమింపన్‌= అనుసరిస్తూంటే; దర్శించువాండవు+కాక= దర్శిస్తావు 
గాక; అనియెన్‌= అని అనుగ్రహించాడు; ఇట్టు= ఇలా; అను[గ్రహించి= దయచూపించి; ఆ= ఆ ప్రసిద్దుడైన; బ్రహ శబుషి*ప్రవరునిన్‌= 
(బ్రహ్మర్షులలో (శ్రేష్టుడైన వ్యాసుడిని; సంటప్రీతునిన్‌= సంతోషించినవాడినిగా; చేసి; వీడుకొల్పి= వీడ్కోలు చెప్పి; విశ్వేశ్యరుండు= 
గంగాధరుడు; నిజ+ఇచ్చన్‌= తన ఇచ్చమేరకు; చనియెన్‌= వెళ్ళిపోయాడు; ఇంతవట్టున్‌= ఇంతమట్టుకే; నారదుండు= నారదుడు; 
నాకున్‌+చెప్పెన్‌= నాకు చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పి, 'నీకు అంతగా కావాలని అనిపిస్తే, అతడివంటి నీడ నిన్ను అనుసరించగా చూడగలవు” 
అని అను([గ్రహించి, శివుడు వెళ్ళిపోయాడు. ఇంతవరకూ నాకు నారదుడు చెప్పాడు. 


క. ఇది యితిహాసవరము దను. । జదివిన వారలకు వినిన జనముల కాయుః 
ప్రదమగు లక్షీ కీర్య, భ్యుదయంబుల నిచ్చు సుగతియును గావించున్‌. 343 


ప్రతిపదార్థం: ఇది; ఇతిహాసవరము= శ్రేష్టమైన ఇతిహాసం (కథ); తనున్‌= తనను; చదివినవారలకున్‌= చదివినవారికీ; వినిన 
జనములకున్‌= విన్న (ప్రజలకూ; ఆయుఃప్రదము+అగున్‌= దీర్చాయుస్సును ఇస్తుంది; లక్ష్మీ+ అభ్యుదయంబులన్‌= సంపదల 
అభివృద్దినీ; కీర్తి+అభ్యుదయంబులన్‌= యశస్సుల అభివృద్దినీ (లక్ష్మినీ, కీర్తినీ ఇంకా పలురకాల అభ్యుదయాలనూ); ఇచ్చున్‌= 
ఇస్తుంది; సుగతియునున్‌= సధ్గతిని కూడా (ముక్తిని); కావించున్‌= కలిగిస్తుంది; 


తాత్పర్యం: ధర్మరాజా! ఉత్తమోత్తమమైన ఇతిహాసం ఇది. దీనిని చదివినవారికీ, విన్నవారికీ దీర్చాయుర్దాయం 
లభిస్తుంది. సకలసంపదలూ యశస్సులూ ఇంకా అనేకమైన అభ్యుదయాలూ కలుగుతాయి. కట్టకడపటికి 
సద్గతులను (ఉత్తమలోకాలను) (ప్రసాదిస్తుంది. (అని ఫలశ్రుతి కూడా చెప్పాడు నారదుడు.) 


వ. అనియె నద్దేవమునిచేత నా వినినచొప్పున నీకుం జెప్పితి నీవింక నేమి వినవల తనుటయ ధర్మతన యుండు 
శంతనుతనయుతో బ్రహ్మచర్యాదులగు నాలుగాశ్రమంబుల వారును దమకు నుత్తమపదసిద్దిం గోరి 
యారాధించు దైవం బెయ్యది దయ పల్లవింప నా కెటింగింపుము. 344 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1002 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని ముగించాడు నారదుడు; ఆ+దేవమునిచేతన్‌= దేవర్షి అయిన ఆ నారదుడిచేత; నా+వినిన 
చొప్పునన్‌= నేను విన్నది విన్నట్టు; నీకున్‌= నీకు; చెప్పితిన్‌= చెప్పాను; నీవు; ఇంకన్‌= ఇంకా; ఏమి= ఏమిటి; వినన్‌+వలతు(వు)?= 
వినగోరుతున్నావు?; అనుటయున్‌= అని భీష్ముడు అడిగేసరికి; ధర్మతనయుండు= యమునికుమారుడైన ధర్మరాజు; శంతను 
తనయుతోన్‌= శంతనుమహారాజుగారి కుమారుడైన భీష్ముడితో; బ్రహ్మచర్య+ఆదులు+అగు= బ్రహ్మచర్యం మొదలుగాగల; 
నాలుగు+ఆశ్రమంబులవారునున్‌= నాలుగు ఆ(శ్రమాలలోనూ ఉండేవారు; తమకున్‌= తమకు; ఉత్తమపదసిద్దిన్‌= ఉత్తమమైన 
మోక్షసిద్దిని; కోరి= కాంక్షించి; ఆరాధించు= కొలిచే; దైవంబు= దైవం; ఏ+అది= ఏది (నాలుగు ఆశ్రమాలవారికీ ఆరాధింపదగిన 
దైవం ఎవరు?); దయ పల్లవింపన్‌= కృప చిగురొత్తగా; నాకున్‌= నాకు; ఎటింగింపుము= తెలియజేయుము. 


తాత్సర్యం: నారదు డిట్లా చెప్పగా నేను విన్నంతమేరకు నీకు చెప్పాను. నీ వింకా ఏమి వినగోరుతున్నావు?' 
అని భీష్ము డడుగగా ధర్మరాజు 'నాలుగు ఆ(శ్రమాలలోనూ ఉండేవాళ్ళు కొలిచే దైవం ఏది? నాకు తెలియజెప్పుము.” 
అని అడిగాడు. 


క అనియె నని చెప్పి గురుభ । క్తి నిరూఢు(డు లోకమాన్య తేజుండు విద్యా 
ఘనుండగు నా వైశంపా । యనమునివరు. డిట్టు లనియె నాతనితోడన్‌. 345 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని అడిగాడు ధర్మరాజు; అని చెప్పి= అని; గురుభక్తినిరూఢుండు= గొప్పభక్తితో స్థిరంగా కూడినవాడూ; 
లోక= (ప్రజలకు; మాన్య= గౌరవింపదగిన; తేజుండు= తేజస్సుకలవాడూ; విద్యాఘను(డు= విద్యచేత గొప్పవాడూ; అగు= ఐన; 
ఆ+వైశంపాయన+మునివరుండు= మునివరేణ్యుడైన ఆ వైశంపాయనుడు; ఆతనితోడన్‌= (శ్రోతగా ఉన్న జనమేజయుడితో; 
ఇట్టులు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 


తాత్పర్యం: (ఇప్పుడు కథను జనమేజయ వైశంపాయనులతో కలుపుతున్నాడు కవి.) ధర్మరాజు భీష్ముడిని ఇట్టా 
అడిగాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ వైశంపాయనుడు గురుభక్తి కలవాడు. (సకలలోకాల 
చేత) లోకులు అందరిచేత గౌరవించబడేవాడు. విద్యావిషయకంగా ఘనుడు. ఆయన తన ప్రధానశ్రోత అయిన 
జనమేజయుడితో ఇట్లా అన్నాడు: 


తే. వ్యాసమునినాథు షడ్డుణైశ్వర్యధుర్యు | నాగమవ్యాసకర్మకు నమితతేజు( 
గొలిచి తత్రసాదంబున వలను బెంపుం | గలిగి యేను నారాయణు కథ ఘటింతు. 346 


ప్రతిపదార్థం: షట్‌+గుణ= ఆరువిధాలైన; ఐశ్వర్యధుర్యున్‌= సౌభాగ్యం కలవాడూ; ఆగమ= ఆగమాలలో (ధర్మశా[స్తాలలో); 
వ్యాస= వివరింపబడిన; కర్మఠున్‌= కర్మలను ఆచరించేవాడూ (కర్మఠః= కర్మాచరణ పరాయణుడు); అమితతేజున్‌= 
మహాతేజస్వంతుడూ అయిన; వ్యాసమునినాథున్‌= మునీశ్వరుడైన వ్యాసుడిని; కొలిచి= సేవించి; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన 
అను(గ్రహంవలన; వలనున్‌= సామర్థ్యమూ; పెంపున్‌= అతిశయమూ; కలిగి= పొంది; ఏను= నేను; నారాయణు (యొక్క) కథన్‌= 
నారాయణుడి ఇతిహాసాన్ని; ఘటింతున్‌= (నీ వీనులకు) పొందుపరుస్తాను. 


తాత్సర్యం: ఆరు రకాలైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు కలవాడూ, ఆగమశా(స్తాలలో చెప్పబడినట్టుగా కర్మాచరణం 
చేసేవాడూ, మహాతేజస్వంతుడూ అయిన వ్యాసమునీశ్వరుడిని సేవించి వారి దయవలన సామర్థ్యమూ, 
ప్రావీణ్యమూ పొందిన నేను నారాయణుడి కథను నీకు వివరించి చెప్పుతాను. అని వైశంపాయనుడు. 
జయమేజయునితో అన్నాడు 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1003 


వ. అని భక్తిపూర్వకంబుగా. బలికి జనమేజయున కిట్లనియె న ట్లజాతశత్రుం డడిగిన నయ్యాపగాపుత్రుం 
డతనితో నారాయణనారద సంవాదం బను నితిహాసంబు మా తండ్రి నాకుం జెప్పె దాన నీయడిగిన 
యర్థంబు దేటపడం జెప్పెద. 347 


ప్రతిపదార్థం: అని= ఇలా; భక్తిపూర్వంబుగాన్‌= భక్తిపురస్సరంగా; పలికి= మాట్లాడి; జనమేజయునకున్‌= జనమేజయుడితో; 
ఇట్టు= ఈ ప్రకారంగా; అనియెన్‌= వైశంపాయనుడు చెప్పాడు; అట్టు= ఆ విధంగా; అజాతశత్రుండు= ధర్మరాజు; అడిగినన్‌= 
అడిగితే; ఆ+ఆపగాపుతుండు= గంగా పుత్రుడైన ఆ భీష్ముడు (ఆపగ= నది); అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; నారాయణ 
నారదసంవాదంబు= నారాయణ, నారద సంవాదం; అను= అనే; ఇతిహాసంబు= వృత్తాంతం; మా తండ్రి= మా తండ్రిగారైన 
శంతనుమహారాజు; నాకున్‌= నాకు; చెప్పెన్‌= చెప్పాడు; దానన్‌= దానితో; నీ+అడిగిన= నీవు అడిగిన; అర్ధంబు= ప్రయోజనం 
(విశేషం); తేటపడన్‌= స్పష్టపడేట్టు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఈ ఇతిహాసం ద్వారా నీ సందేహం తీరుస్తాను అని భావం. 


తాత్పర్యం: ఇట్టా చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: “ధర్మరాజు ప్రశ్నకు బదులుగా భీష్ముడు 
'మా తండ్రి శంతనుడు నాకు నారాయణనారద సంవాదాన్ని చెప్పాడు. అది నీ సందేహాన్ని తీర్చగలదు.! 


క అని పలికి యాదరంబున । మనంబు మేదురము గాగ మనుజేశ్వర! య 
జ్ఞనపతి వీను లమృతరస । మున నించినయట్టి చందముగ నిట్లనియెన్‌. 348 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వర= జనమేజయమహారాజా!; అని పలికి= భీష్ముడు అట్టా పలికి; ఆదరంబునన్‌= (ప్రేమతో; 
మనంబు= హృదయం; మేదురము+కాంగన్‌= (క్రిక్కిరియగా; ఆ+జనపతి= ఆ ధర్మరాజుయొక్క; వీనులు= చెవులు; 
అమృతరసమునన్‌= అమృతరసంతో; నించిన+అట్టి చందముగన్‌= నింపినట్టుగా; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: జనమేజయా! ఆదరంతో మనస్సు మేదురం కాగా భీష్ముడు ధర్మజుడి చెవులలో అమృతరసం 
నింపినట్టుగా ఆ ఇతిహాసాన్ని ఇట్లా వివరించాడు. 


భీష్ముడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు సెప్పుట: (సం. 12-321-7) 


సీ. “విను మవ్యయుండు సనాతనుడు విశ్వాత్ముండు | నైన నారాయణుండను మునీంద్రు 


బదరికాశ్రమమున భక్తిమై గొలిచి నా । రదు దెద్ది సిద్ది కారాధనీయ 
మానతి యిమ్మన్న నతండు€ ధ్రువం బచ । లం బింద్రియాగోచరంబు సూక్ష్మ 
మనుపమ మన సర్వమున కంతరాత్మయై । వెలుంగు తత్వము దక్క వేటి కలదె? 


తే. అరయ నారాధ్యమై యజు డాదిగాంగ | సకల భూతంబులకును బూజ్యంబు దాన 
యనియె నిట్లన్న నరసఖు( డతికృపార్ధ ; భావు(డై చెప్ప నప్పద్మభవసుతుండు. 349 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! ఆలకించుము; అవ్యయుండు= వ్యయంకానివాడూ; సనాతనుండు= సనాతనుడూ; 
విశ్వాత్ము(డు= విశ్వస్వరూపుడూ; ఐన= అయినటువంటి; నారాయణుండు= నారాయణుడు; అను= అనే; మునీంద్రున్‌= 
మునీశ్వరుడిని; బదరికాశ్రమమునన్‌= బదరికాశమంలో; భక్తిమైన్‌= భక్తితో; కొలిచి= సేవించి; నారదుండు= నారదమహర్షి ఎద్ది= 
ఏది; సిద్దికిన్‌= మోక్షసిద్దికి; ఆరాధనీయము= ఆరాధింప దగినదో; ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించుమని; అన్నన్‌= అడిగితే; అతండు= 
ఆ నారాయణుడు; (ధ్రువంబు= (ధ్రువమైనదీ; అచలంబు= చలించనిదీ; ఇం[ద్రియ+అగోచరంబు= ఇంద్రియాలకు అందనిదీ; 
సూక్ష్మము= సూక్ష్మమైనదీ; అనుపమము= సాటిలేనిదీ; అనన్‌= అనబడుతూ; సర్వమునకున్‌= సమస్తానికీ; అంతరాత్మయై=లోపలి 
ఆత్మయె; వెలుంగు= (ప్రకాశించే; తత్తము= ఆ తత్త్వం ఒక్కటి; తక్కన్‌= తప్ప; వేణు+అ= వేరే మరొకటి; అరయన్‌= ఎంత 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1004 


పరిశీలించినా; ఆరాధ్యము+ఐ= ఆరాధనీయమైనది; కలదె?= ఉన్నదా?; అజుండు+ఆదిగాంగన్‌= బ్రహ్మదేవుడు మొదలుగా; 
సకల భూతంబులకున్‌= సమస్త ప్రాణులకూ; పూజ్యంబు= ఆరాధింపదగినది; తాను+అ= అదే; అనియెన్‌= అని చెప్పాడు; 
ఇట్టు+అన్నన్‌= ఇట్లా అన్నటువంటి; నరసఖుండు= నరుడి మిత్రుడైన (నరనారాయణులే అర్జున కృష్ణులు) నారాయణుడు; అతి 
కృపా+ఆ(ర్రభావుండై= మిక్కిలి దయతో చెమ్మగిల్లిన హృదయం (భావం) కలవాడై; చెప్పన్‌= వివరించేసరికి; ఆ+పద్మభవ+సుతుండు= 
(బ్రహ్మదేవుని (పద్మభవుడు) కుమారుడైన ఆ నారదుడు. 

తాత్సర్యం: భీష్ముడు చెప్పుతున్నాడు. ధర్మరాజా! వినుము. నారాయణుడు అనే మునీంద్రుడిని బదరికాశ్రమంలో 
సందర్శించి సంసేవించి నారదుడు ఒక (ప్రశ్న వేశాడు. మోక్షసిద్దికి ఆరాధనీయమైనది ఏది?- అని. 'సమస్తానికీ 
అంతరాత్మగా వెలిగే తత్త్యం ఒక్కటే తప్ప మరొకటి ఆరాధనీయం ఏముంది? బ్రహ్మాదులకూ సకల భూతాలకూ 
అదే ఆరాధనీయం”. అని నరసఖుడైన నారాయణుడు తెలిపేసరికి నారదుడు విని సంప్రీతుడయ్యాడు. 


వ. సంప్రీతుండై సవిశేష వినయంబున నమ్మహాత్మున కిట్లనియె. 350 


ప్రతిపదార్థం: సంప్రీతుండు= నారదుడు ఆనందించి; సవిశేషవినయంబునన్‌= విశిష్టమైన వినయంతో; ఆ+మహాత్మునకున్‌= 
ఆ మహానుభావుడికి; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: నారదుడు ఆనందించి, సవినయంగా ఇట్లా అడిగాడు. 


క. “లోకేశ! నీవు ధర్మ। శ్రీ కావలి గాగ నవతరించుట విద్వ 
ల్లోకంబు సెప్పు నమ్మూ । లాకృతి యెట్లుండునో? దయాత్మకమూర్తీ! 351 


ప్రతిపదార్థం: లోక+ ఈ శ= జగన్నాయకా!; నీవు; ధర్మశ్రీ= ధర్మసంపదకు (లక్ష్మి యొక్క); కావలి+కాంగన్‌= రక్షకుడవుగా; 
అవతరించుట= జన్మించటం; విద్వత్‌+లోకంబు= పండితుల సమూహం; చెప్పున్‌= చెప్పుతోంది; ఆ+మూల+ ఆకృతి= నీ దయిన 
ఆ అసలు స్వరూపం; దయా+ఆత్మకమూర్తీ!= ఓ దయాస్వరూపుడా!; ఎట్టు+ఉండునో?= ఎలా ఉంటుందో? 

తాత్సర్యం: ఓ జగన్నాయకా! ఓ దయాస్వరూపా! నివు ధర్మసంరక్షకుడవుగా ఈ అవతారం ధరించావని విజ్ఞాలంతా 
చెప్పుతున్నారు. మరి నీదయిన అసలు సిసలు మూలాకారం ఎట్లా ఉంటుందో కదా! 


క శ్రుతిపరతయు గురుభక్తియు । మతి( గల వొకకొంత కొంత మన్నింప(గ( బా 
త్రత గలిగెనేని నా కొస(। గు తదీయాలోకనం బగు తెటింగు కృపన్‌. 352 


ప్రతిపదార్థం: శ్రుతిపరతయున్‌= వేదనిష్థ: గురుభక్తియున్‌= గురువుపట్ల భక్తి అనేవి; మతిన్‌= నా హృదయంలో; కలవు= ఉన్నాయి; 
ఒక కొంతకొంత= ఏ కొంచెమయినా; మన్నింప(గన్‌= గౌరవించటానికి; పాత్రత= అర్హత; కలిగెన్‌+ఏనిన్‌= నాకు ఉన్నట్టయితే; 
తదీయ= ఆ మూలాకృతియొక్క; ఆలోకనంబు= దర్శనం; అగు= అయ్యే; తెజంగున్‌= పద్దతిని (ఉపాయాన్ని, మార్గాన్ని); కృపన్‌= 
దయతో; నాకున్‌= నాకు; ఒసంగు(ము)= ఇమ్ము (అనుగ్రహించు - తెలియజేయుము). 


తాత్సర్యం: మహానుభావా! నాకు వేదాలపట్ల నిష్ట ఉన్నది . గురువులపట్ట భక్తి ఉన్నది. వీటివలన ఏ కొంచెమయినా 
గౌరవార్షత నాకు కలిగినట్టయితే దయచేసి నీ మూలస్వరూపాన్ని దర్శించే అవకాశం కల్పించుము. 


వ. అనివే(డిన భక్తపరాధీనుండైన యమ్మహానుభావుం డద్దేవసంయమితో( బరమైకాంతి వగుము. నీ కట్టి పెంపు 
సంపాదించెదం బొ మ్మని యత్యాదరంబున వీడుకొలిపినం బ్రీతుండై యవ్వియద్వీథిం జని యమ్ముని 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1005 


గనకనగంబునందు నియతాత్ముండయి యుండి దుగ్గార్థవంబు నుత్తరంబు చేరువ నున్న శ్వేతద్వీపంబునం 
దనాహారులు నింద్రియవృత్తిరహితులు నస్వేదులు సుగంధిశ్వేతాంగులు నగు పురుషులం గాంచె ననిన విని 
ధర్మపుత్రుం డవ్విశేషంబులు ముక్తలక్షణంబులై యున్నయవి యప్పురుషుల తెజం గెటింగింపవే ? యని 
యడిగిన శంతనునందనుం డతని కిట్లనియె. 353 


ప్రతిపదార్దం: అని; వేండినన్‌= అభ్యర్థించగా; భక్తపరాధీనుండైన= భక్తులకు పరవశుడైన; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడు; 
ఆ+దేవసంయమితోన్‌= ఆ దేవర్షి నారదుడితో; పరమ+ఏకాంతివి= మిక్కిలి ఏకా(గ్రచిత్తుడవు; అగుము= కమ్ము; నీకున్‌= నీకు; 
అట్టి= అటువంటి; పెంపున్‌= శక్తిని (మహత్తును); సంపాదించెదన్‌= కలిగిస్తాను; పొమ్ము= వెళ్ళుము; అని; అతి+ఆదరంబునన్‌= 
మిక్కిలి ఆదరంతో; వీడుకొలిపినన్‌= సాగనంపగా; ప్రీతుండు+ఐ= సంతుష్టుడై; వియత్‌+వీథిన్‌= ఆకాశమార్గంలో; చని= 
ప్రయాణించి; ఆ+ముని= ఆ నారదుడు; కనకనగంబునందున్‌= మేరుపర్వతంమీద; నియత+ఆత్ముండు+అయి= నియమబద్దుడై; 
ఉండి= (తపోదీక్షతో) ఉండి; దుగ్గ+అర్లవంబు+ఉత్తరంబు+చేరువన్‌= క్షీరసము(ద్రం యొక్క ఉత్తరతీరంలో; ఉన్న; 
శ్వేతద్వీపంబునందున్‌= శ్వేతద్వీపంలో; అనాహారులున్‌= ఆహారం తీసికొననివారూ; ఇంద్రియవృత్తి రహితులున్‌= 
ఇంద్రియవ్యాపారాలనన్నింటినీ వదిలించుకొన్నవారూ (జితేంద్రియులు); అస్వేదులున్‌= స్వేదం (చెమట) పట్టనివారూ; సుగంధి= 
పరిమళించే; శేత+అంగులున్‌= తెల్లని శరీరాలు కలవారూ; అగు= అయినటువంటి; పురుషులన్‌= పురుషులను; కాంచెన్‌= 
(నారదుడు) దర్శించాడు; అనినన్‌= అని భీష్ముడు చెప్పగా; విని= ఆలకించి; ధర్మపుత్రుండు= ధర్మరాజు; ఆ+విశేషంబులు= 
ఆ విశేషాలు; ముక్తలక్షణంబులు+ఐ= ముక్తి పొందినవారి చిహ్నాలై; ఉన్నయవి= ఉన్నాయి; ఆ+పురుషుల= ఆ పురుషులయొక్క; 
తెజంగున్‌= పద్దతి అంతా; ఎజింగింపవే?= తెలియజేయవా?; అని; అడిగినన్‌= అడిగితే; శంతనునందనుండు= భీష్ముడు; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: అని వేడగా నారాయణుడు నారదుడితో ఇట్లా అన్నాడు: “నీవు మిక్కిలి ఏకాగ్రచిత్తుడవు కమ్ము. 
నీకు కూడ అటువంటి మహత్తును కలిగిస్తాను పొమ్ము” అని ఆదరంతో వీడుకొల్పాడు. నారదుడు గగనమార్గంలో 
పయనించి మేరుపర్వతంమీద నియమనిష్టలతో, క్షీరసము(ద్రపు టుత్తరతీరంలో ఉన్న శ్వేతద్వీపంలో నిరాహారులై, 
జితేంద్రియులై, చెమట పట్టనివారై, పరిమళయుతమైన తెల్లని మేనులతో ఉన్న పురుషులను చూచాడు.” అని 
భీష్ము డనగా 'ఆ లక్షణాలు ముక్తులైన పురుషుల చిహ్నాలై ఉన్నాయి. ఆ పురుషులపద్దతి నాకు తెలియజిప్తు 
మని అడిగాడు. భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 
క “వారల కథ మా తండ్రికి । గారవమున బుధులు సెప్పంగా నే వింటిం 

గౌరవముఖ్య! విశిష్టా। చారుండు నృపుం డొక్క డుపరిచరవసు వన6గన్‌. 354 


ప్రతిపదార్థం: కౌరవముఖ్య!= ధర్మరాజా!; వారలకథ= ఆ పురుషుల వృత్తాంతం; మా తండ్రికిన్‌= మా నాన్నగారికి; గారవమునన్‌= 
గౌరవంతో (ప్రేమతో); బుధులు= దేవతలు లేదా పండితులు; చెప్పంగాన్‌= చెపుతుండగా; ఏన్‌= నేను; వింటిన్‌= విన్నాను; 
విశిష్ట్ర+ఆచారుండు= విశిష్టమైన ఆచారాలు కలిగినవాడైన; నృపుండు= రాజు; ఒక్క(డు= ఒకానొకడు; ఉపరిచరవసువు= ఉపరిచర 
వసువు; అనంగన్‌= అనే పేరుతో. 


తాత్పర్యం: “ధర్మరాజా! సుగంధిశ్వేతాంగులైన ఆ పురుషుల వృత్తాంతం ఒకప్పుడు బుధులు మా తండ్రిగారికి 
చెప్పుతుంటే నేను విన్నాను. అది నీకు చెప్పుతాను. ఉపరిచరవసువు అనే పేరుతో ఒక రాజు ఉండేవాడు. ఆయన 
ఆచారపరాయణుడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1006 


ఆ. _ కలిగె. దొల్లి భూమి గలయంతయును నేలు । సత్యమును దమంబు శమము విష్ణు 
భక్తియును నయంబు బలిమియు. గ్రతుకుతూ | హలము బ్రాహ్మణ ప్రియంబు( గలండు. 355 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; కలిగెన్‌= (ఉపరిచరవసువు అనే రాజు) ఉన్నాడు; భూమి+కల+అంతయునున్‌= మొత్తం 
ఉన్న భూమిని అంతటినీ (భూగోళం మొత్తాన్ని); ఏలున్‌= పరిపాలిస్తూ ఉండేవాడు; సత్యమునున్‌= సత్యవాక్య పరిపాలనమూ; 
దమంబున్‌= బాహ్యేంద్రియ నిగ్రహమూ; శమము= అంతరింద్రియ నిగ్రహమూ; విష్ణుభక్తియునున్‌= విష్ణుమూర్తి పట్ల భక్తీ; 
నయంబు+బలిమియున్‌= నైతిక బలమూ (రాజనీతివలన కలిగే బలం. లేదా నయంబున్‌= రాజనీతి; బలిమియున్‌= సైన్యబలమూ 
- స్వీయబలమూ); క్రతు= యజ్ఞాలపట్ట; కుతూహలమున్‌= చేయాలనే ఉత్సాహమూ; బ్రాహ్మణ= (బ్రాహ్మణులపట్ట; ప్రియంబున్‌= 
ఇష్టమూ; కల(డు= కలిగినవాడు అతడు. 

తాత్సర్యం: ఆ ఉపరిచరవసువు మొత్తం భూగోళాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సత్యసంధుడు, ఇంద్రియ 
నిగ్రహం కలవాడు, విష్ణుభక్తుడు, రాజనీతికుశలుడు. అదే అతడికి బలం. యజ్ఞయాగాదులు చేయటమంటే 
ఆయనకు ఎంతో సంబరం. (బ్రాహ్మణులపట్ట చాలా (ప్రేమగా ఉండేవాడు. 


వ. అమ్మహాత్ముండు. 356 
ప్రతిపదార్థం: ఆ+మహాత్ముండు= మహానుభావుడైన ఆ ఉపరిచరవసువు. 
తాత్సర్యం: మహానుభావుడైన ఆ ఉపరిచరవసువు. 


చ. అలఘు తపంబుంగోరి వసుధాధిపతిత్వము డిగ్గ(ద్రావి కా 
నలం జరియించుచుండ సురనాయకు. డాతని పాలికేంగి 'నె 
చ్చైలివయి నా కడం దగ వసింపుము వచ్చుచు. బోవుచున్న మే 
లిలయును నేలు దివ్యతయు నిచ్చితి మెచ్చితి నీదు నిష్టకున్‌. 357 


ప్రతిపదార్థం: అలఘు తపంబున్‌= మహాతపస్సును; కోరి= చేయగోరి (ఆ వసురాజు); వసుధా+అధిపతిత్వ ము= రాజ్యాధికారాన్ని; 
డిగ్గ(ద్రావి= పరిత్యజించి; కానలన్‌= అడవుల్లో; చరియించుచుండన్‌= సంచరిస్తుండగా; సురనాయకు(డు= దేవేంద్రుడు; 
ఆతనిపాలికిన్‌= ఆ వసురాజుదగ్గరకు; ఏ(గి= వెళ్ళి; నెచ్చెలివి+అయి= మంచి మిత్రుడవై; నాకడన్‌= నా దగ్గర; తగన్‌= తగినట్టు; 
వసింపుము= ఉండుము; వచ్చుచున్‌+పోవుచున్నన్‌= (లేదంటే) మా నగరానికి వస్తూ పోతూ ఉంటే; మేలు= మంచిది; ఇలయునున్‌= 
భూమినికూడా; ఏలు(ము)= పరిపాలించుము; దివ్యతయున్‌= దివ్యత్వాన్ని కూడా; ఇచ్చితిన్‌= నీకు ఇచ్చాను; నీదు నిష్టకున్‌= 
నీ తపోదీక్షకు; మెచ్చితిన్‌= మెచ్చాను. 


తాత్సర్యం: ఆ వసురాజు మహాతపస్సును చెయ్యాలని నిశ్చయించుకొని రాజ్యభారాన్ని వదలి అరణ్యాలలోనికి 
వెళ్ళిపోయాడు. ఒక రోజున దేవేంద్రుడు అతడి దగ్గరకు వచ్చాడు. 'వసురాజా! నాతో స్నేహం చేయుము. నాతో 
ఉండుము. మా నగరానికి (అమరావతికి) వస్తూ పోతూ ఉండుము. ఈ భూమినికూడా పరిపాలించుము. నీకు 
దివ్యత్వాన్ని ఇస్తున్నాను. నీ తపోనిష్టకు మెచ్చుకొంటున్నాను. 
తే. _దేవభావంబునకు( దగ దీనినెక్కి। తిరుగు మెల్లెడి నని రత్నదీప్తమైన 

యొక విమానంబు సంప్రీతి నొసంగె నతడు । నతని మాటకు మిగులక యట్ల చేసి. 358 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1007 


ప్రతిపదార్థం: దేవభావంబునకున్‌= దివ్యత్వానికి; తగన్‌= తగినట్టుగా; దీనిన్‌= ఈ విమానాన్ని; ఎక్కి= అధిరోహించి; ఎల్ల+ఎడన్‌= 
అంతటా (సకలలోకాలూ); తిరుగుము= విహరించుము; అని; రత్న= రత్నాలతో; దీప్తమైన= (ప్రకాశించే; ఒక+విమానంబున్‌= 
ఒక విమానాన్ని; సంటప్రీతిన్‌= (ప్రేమతో; ఒసగాౌన్‌= బహూకరించాడు; అతండున్‌= ఆ వసురాజుకూడా; అతని మాటకున్‌= ఆ 
ఇంద్రుడి మాటకు; మిగులక= జవదాటకుండా; అట్టు+అ= అలాగే; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: దివ్యత్వానికి అనువుగా ఇదిగో - ఈ విమానాన్ని స్వీకరించి దీనిమీద సకలలోకాలకూ రాకపోకలు 
చేయుము.” అంటూ ఇంద్రుడు రత్నఖచితమైన ఒక విమానం వసురాజుకు బహూకరించాడు ఇం(దుడిమాట 
కాదనలేక వసురాజు అట్లాగే నని స్వీకరించాడు. 


వ. దానంజేసివసునామధేయుండైన యతం డుపరిచరు(డనం బరంె నదియునుం గాక వేజొక్కటి యవ్విభుని 
విశేషంబు వినుము -కల్పాదియందు మరీచి యత్రి అంగిరసుండు పులహుండు పులస్వుండు క్రతువు 
వసిష్టుండనియెడు మహామునులు చిత్రశిఖండినామధేయులు స్వాయంభువుండను మనువుం దారు 
ననేకవర్షంబులు విష్ణు నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుం డదృశ్యరూపంబున వారల కట్టెదుర నిల్చి 
వారితో 'మీరు ధర్మశా స్రకరణ ప్రవణులరై నన్నాశ్రయించితిరి. భారతి మీయందు నిలువ నియోగించితి. 
మీచేతం బ్రణీతంబై సకల జగంబులకు హితంబును మర్యాదాప్రవర్తకంబును నై శాస్త్రంబు వెలుంగు 
నంగిరసువలన బృహస్పతి యను నొక్కమహామతి జన్మించు వానియం దాసందర్భంబు ప్రతిష్టించునది' 
యని యానతిచ్చి వెండియు. 359 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అట్లా విమానం ఎక్కి తిరగటంచేత; వసునామధేయుండైన= వసువు అనే పేరుగలిగిన; అతండు= 
ఆ రాజు; ఉపరిచరు(డు+అనన్‌+పరగాన్‌= ఉపరిచరుడు అనే ప్రఖ్యాతిని పొందాడు; అదియున్‌+కాక= అదీకాక; ఆ+విభుని= 
ఆ వసురాజుగారి; వేజొక్కటి+విశేషంబు= మరొక విశేషం; వినుము; కల్ప+ఆదియందున్‌= ఈ కల్ఫానికి ఆదిలో, మరీచి - 
అత్రి - అంగిరసుండు, పులహుండు, పులస్త్యుండు, (క్రతువు, వసిష్టుండు; అనియెడు= అనేటువంటి; మహామునులున్‌= మహర్షులూ; 
చిత్ర - శిఖండి నామధేయులున్‌= చిత్రుడు, శిఖండి అనేవారూ; స్వాయంభువుండు+అను= స్వాయంభువుడు అనే; మనువున్‌= 
మనువూ; తారున్‌= తామంతా; అనేకవర్షంబులు= అనేక సంవత్సరాలపాటు; విష్ణున్‌+ఉద్దేశించి= విష్ణుమూర్తిని మనస్సులో 
పెట్టుకొని; తపంబు+చేసినన్‌= తపస్సు చేస్తే; ఆ+దేవుండు= ఆ విష్ణు భగవానుడు; అదృశ్యరూపంబునన్‌= అదృశ్యరూపంలో; 
వారల= వారియొక్క; కట్టెదురన్‌= ఎట్టఎదుట; నిల్చి= నిలబడి; వారితోన్‌= వారందరితోనూ; మీరు= మీరంతా; ధర్మశాస్త్ర కరణ= 
ధర్మశా[స్త్రాలను రచించటంలో; ప్రవణులరు+ఐ= తత్పరులై; నన్నున్‌= నన్ను; ఆ(శ్రయించితిరి= ఆశ్రయించారు; భారతిన్‌= 
సరస్వతిని; మీయందున్‌= మీలో; నిలువన్‌= నివసించటానికి; నియోగించితిన్‌= ఆజ్ఞాపించాను; మీచేతన్‌= మీచేత; ప్రణీతంబై= 
రచింపబడి; సకలజగంబులకున్‌= సమస్తలోకాలకూ; హితంబునున్‌= మేలునూ; మర్యాదా(ప్రవర్తకంబునున్‌+ఐ= కట్టుబాటుల 
అమలునూ చేసేదై; శాస్త్రంబు= ధర్మశాస్త్రం; వెలుంగున్‌= ప్రకాశిస్తుంది; అంగిరసువలనన్‌= అంగిరసుడికి; బృహస్పతి+అను= 
బృహస్పతి అనేటువంటి; ఒక్క= ఒకానొక; మహామతి= మహాధీశాలి; జన్మించున్‌= ప్రభవిస్తాడు; వానియందున్‌= ఆ బృహస్పతిలో; 
ఆ+సందర్భంబు= ఆ శాస్త్రగ్రంథం; |ప్రతిష్టించునది= నెలకొల్పండి (బృహస్పతికి బోధించి, ఆ శాస్త్రానికి అతడిని వారసుడిని 
చేయండి); అని; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞాపించి; వెండియున్‌= తిరిగి ఇట్టా, 


తాత్పర్యం: వసువు అనే పేరుగల ఆ రాజు అట్టా విమానం ఎక్కి తిరగటంచేత ఉపరిచరుడు అనే ప్రఖ్యాతిని 
పొందాడు. మరొకవిశేషం వినుము. కల్పాదిలో మరీచి మొదలైన మునులూ, చిత్తుడు, శిఖండి, స్వాయంభువుడు 
(మనువు), అనేక సంవత్సరాలు విష్ణువును గూర్చి తపస్సు చేశారు. ఆ దేవుడు వారికి అదృశ్యరూపంలో వారి 
ఎదుట నిలిచి మీరంతా ధర్మశాస్త్రాలు రచించటంలో ఆసక్తులై నన్ను ఆశ్రయించారు. సరస్వతిని మీలో నిలవాలని 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1008 


ఆజ్ఞాపించాను. మీ వలన ధర్మశాస్త్రం సమస్త లోకాలకూ మేలును, మర్యాదలను కలిగించేటట్టు వెలుగొందుతుంది. 

అంగిరసుడికి బృహస్పతి పేర ఒక మేధావి జన్మిస్తాడు. అతడి ద్వారా శాస్త్ర గ్రంథాన్ని నెలకొల్పండి' అని ఆజ్ఞాపించి 

మరల ఇట్లా అన్నాడు: 

తే. ' ఉపరిచరవసు వను నొక్క నృపతి వుట్టు | నాతం డర్ల్యు డా శాస్త్రంబు నధిగమింప 
నా బృహస్పతి సెప్పంగ నధిగమించి । తత్సమాచార నాయకత్వము వహించు. 360 

ప్రతిపదార్థం: ఉపరిచరవసువు= ఉపరిచరవసువు; అను= అనేటటువంటి; ఒక్క నృపతి= ఒక రాజు; పుట్టున్‌= జన్మిస్తాడు; 

ఆతండు= ఆయన; ఆ శాస్త్రంబున్‌= ఆ ధర్మశాస్త్రాన్ని; అధిగమింపన్‌= పొందటానికి (నేర్చుకోవటానికి); అర్హుండు= యోగ్యుడు; 

ఆ బృహస్పతి= అంగిరసుడి కుమారుడై పుట్టబోయే ఆ బృహస్పతి; చెప్పంగన్‌= నేర్చగా; అధిగమించి= నేర్చుకొని; తద్‌+సమ= 

ఆ శాస్త్రంతో సమానమైన; ఆచార= ఆచరించటానికి నాయకత్వమున్‌= నేతృత్వాన్ని; వహించున్‌= వహిస్తాడు. 

తాత్సర్యం: “మహర్షులారా! ఉపరిచరవసువు అనే ఒక మహారాజు జన్మిస్తాడు. అతడు మీరు రచించబోయే 

ధర్మశా(స్తాన్ని అధ్యయనం చెయ్యటానికి యోగ్యుడు. బృహస్పతి నేర్పగా అతడు నేర్చుకొని శాస్త్రప్రకారం ఆచరిస్తూ 
యజ్ఞయాగాది ఆచారాలకు నాయకుడు జొతాడు. 

వ. ' అమ్మహితాత్ముండు మద్ధక్తుండు మీకు సంభావనీయుం' డని పలికి చనియె నత్తెబింగునన యా పెంపు 
నొందినయట్టి యవ్వసువు హయమేధంబునకుం బ్రవర్తించిన నమ్మరీచ్యాదులగు సప్తసంఖ్యులును 
మటియునుందత్సములగు మహానుభావులును బుత్విక్కరణంబులాచరించిరి, బృహస్పతి యుపదర్శనంబు 
నడపె(, బ్రజాపతిపుత్రు లగు నేకతుండును ద్వితుండును ద్రితుండును నను మునిసత్తములు సదస్యులై రిట్లు 
సెల్లు నయ్యధ్వరంబునందు. 361 


ప్రతిపదార్థం: ఆ+మహిత+ఆత్ముండు= మహానుభావుడైన ఆ వసురాజు; మత్‌+భక్తుండు= నా భక్తుడు; మీకున్‌= మీ కందరికీ; 
సంభావనీయుండు= గౌరవింపదగినవాడు; అని; పలికి= చెప్పి; చనియెన్‌= విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు; ఆ+తెజంగునన్‌+అ= 
అదే విధంగా; ఆ+పెంపున్‌= ఆ అభివృద్దిని; ఒందినయట్టి= పొందినటువంటి; ఆ+వసువు= ఆ వసుమహారాజు; హయమేధంబునకున్‌= 
అశ్చమేధయజ్ఞం చేయటానికి; ప్రవర్తించినన్‌= పూనుకొంటే; ఆ+మరీచి+ఆదులు+అగు= మరీచి ప్రభృతులైన ఆ; సప్రసంఖ్యులునున్‌= 
ఏడుగురూ; మజియునున్‌= ఇంకా; తద్‌+సములు+అగు= వారితో సమానులైన; మహానుభావులునున్‌= మహాత్ములూ; 
బుత్విక్‌+కరణంబులు= బుత్విక్కులు చేసే పనులు (యాజ్ఞికత్వాలను); ఆచరించిరి= చేశారు; బృహస్పతి= ఆంగిరసుడు; 
ఉపదర్శనంబున్‌= పెత్తనాన్ని; నడపెన్‌= నడిపాడు; (ప్రజాపతిపుత్రులు+అగు= బ్రహ్మదేవుడి కుమారులైన; ఏకతుండును= 
ఏకతుడూ; ద్వితుండునున్‌= ద్వితుడూ; (త్రితుండునున్‌= (త్రితుడూ; అను= అనే; మునిసత్తములు= మునిశ్రేష్టులు; 
సదస్యులు+ఐరి= సభ్యులయ్యారు; ఇట్లు; చెల్లు= నడుస్తున్న; ఆ+అధ్వరంబునందున్‌= ఆ యజ్ఞంలో. 
తాత్పర్యం: మహానుభావుడైన ఆ వసురాజు నా భక్తుడు, గౌరవింపదగినవాడు' అని చెప్పి విష్ణువు వెళ్ళిపోయాడు. 
వసుమహారాజు అభివృద్ది పొంది అశ్వమేధయాగం చేశాడు. అందులో మరీచి మొదలైన సప్తర్షులు, మరికొందరు 
బుత్సిక్కులుగా పాల్గొన్నారు. బృహస్పతి దర్శకత్వం వహించాడు. బ్రహ్మ పుత్రులైన ఏకతుడూ, ద్వితుడూ, 
(త్రితుడూ సదస్యులయ్యారు. అట్లా నడుస్తున్న ఆ యజ్ఞంలో. 
తే. అన్నరేంద్రుం డహింసకుం డగుట జేసి । పశు విశసనంబు లేకుండ బరమనిష్ట 

నాత( డారణ్యకోద్గీత మైన వాక్య । సంచయము విష్ణుగుఖిచి పఠించె నధిప! 362 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1009 


ప్రతిపదార్థం: అధిప= ధర్మరాజా!; ఆ+నరేంద్రుండు= ఆ వసుమహారాజు; అహింసకుండు= ప్రాణిహింసకు వ్యతిరేకి; అగుటన్‌+ 
చేసి= కావటంచేత; పశువిశసనంబు= యజ్ఞంలో పశువును బలి ఇవ్వటం అనేది; లేకుండన్‌= లేకుండా దాని బదులు; పరమనిష్టన్‌= 
అత్యంతనిష్ట్థతో; ఆతండు= యజమానుడైన ఆ వసురాజు; ఆరణ్యక+ఉద్గీతము+ఐన= ఆరణ్యకాలు అనే వేదభాగాలలో చెప్పబడిన; 
వాక్యసంచయమున్‌= మం(త్రసమూహాన్ని; విష్ణుగుజిచి= విష్ణుమూర్తినుద్దేశించి; పఠించెన్‌= జపించాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ వసుమహారాజు జీవహింసకు వ్యతిరేకి. అందుచేత అశ్వమేధంలో పశుసంహారానికి 
అంగీకరించలేదు. దానికి బదులుగా ఆరణ్యకాలలో చెప్పబడిన కొన్ని మంత్రాలను పరమనిష్టతో ఆ మహారాజు 
విష్ణుమూర్తి నుద్దేశించి పఠించాడు. 


క. కరుణావిధేయు. డగు నా। హరి యతనికి. గానవచ్చు నట్టులుగా. జె 
ఛ్రైర వచ్చి హవిర్ణాగా । హరణం బొనరించి చనుడు నతికుపితుండై. 363 


ప్రతిపదార్థం: కరుణా విధేయు(డు+అగు= దయకు వశంవదుడైన; ఆ+హరి= ఆ విష్ణుమూర్తి; అతనికిన్‌= ఆ వసురాజుకు 
మాత్రమే; కానవచ్చునట్టులుగాన్‌= కనిపించేటట్టు; చెచ్చెరన్‌+వచ్చి= వేగమే వచ్చి; హవిర్భాగ+ఆహరణంబు+ఒనరించి= యజ్ఞ 
హవిర్భాగాన్ని (పురోడాశం) స్వీకరించి; చనుడున్‌= వెళ్ళిపోగా; అతికుపితుండై= మిక్కిలి కోపించి. 


తాత్సర్యం: దయాపరుడైన విష్ణుమూర్తి సంతోషించి యజమానుడైన వసురాజుకు మాత్రమే కనిపించేటట్లు వచ్చి 
తనకు ఉద్దేశించిన హవిర్భాగాన్ని స్వీకరించి వెంటనే వెళ్ళిపోయాడు. ఆధ్వర్యం వహిస్తున్న బృహస్పతికి కోపం 
వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. _ దివ్యధిషణుం డగు ధిషణుండు గన్నీ రొలుక నన్నరపతితో( దనకై యెత్తిన పురోడాశభాగంబు విష్ణుం డెల్ల 
వేలుపులుంబోలె నాకు దర్శనగోచరుండై కొనక యదృశ్యుండై కొనియె నని యుగ్గడించిన 
నయ్యుపరిచరుండు భరితవినయుండై యతని ననునయించె. సదస్యులు సంభ్రమంబు లేక 
యన్నాకేశమంత్రితో నిట్లనిరి. 364 


ప్రతిపదార్థం: దివ్య= దివ్యమైన; ధిషణుండు= బుద్దికలవాడు; అగు= అయిన; ధిషణుండు= బృహస్పతి; కన్నీరు+ఒలుకన్‌= 
శోకిస్తూ; ఆ+నరపతితోన్‌= ఆ వసుమహారాజుతో; విష్ణుండు= విష్ణుమూర్తి; తనకై= తనకొరకని; ఎత్తిన= మీదుగట్టిన; 
పురోడాశభాగంబున్‌= హవిర్భాగాన్ని; ఎల్ల+వేలుపులున్‌+పోలెన్‌= తక్కిన అందరు దేవతలవలె; నాకున్‌= నాకు; దర్శనగోచరుండై= 
కనబడుతూ; కొనక= స్వీకరించకుండా; అదృశ్యుండై= అదృశ్యరూపంలో; కొనియెన్‌= స్వీకరించాడు(డా); అని; ఉగ్గడించినన్‌= 
పలికేసరికి; ఆ+ఉపరిచరుండు= ఆ ఉపరిచరవసువు; భరితవినయుండై = నిండా (నిండిన) వినయంతో; అతనిన్‌= ఆ బృహస్పతిని; 
అనునయించెన్‌= ఊరడించాడు (బుజ్జగించాడు); సదస్యులు= సదస్యులుగా వచ్చిన ప్రజాపతి పుత్రులు; సంభ్రమంబు లేక= 
కంగారుపడకుండా; ఆ+నాక+-ఈశమంత్రితోన్‌= దేవేంద్రుడి మంత్రియైన ఆ బృహస్పతితో; ఇట్టు; అనిరి= అన్నారు. 


తాత్పర్యం: ధీమంతుడైన బృహస్పతి కన్నీరు కారుస్తూ వసుమహారాజుతో ఇట్టా అన్నాడు: “అందరు దేవతలవలె 
కాక విష్ణువు తన కిచ్చే హవిర్భాగాన్ని ప్రత్యక్షంగా కాక అదృశ్యుడై స్వీకరించా” డని చెప్పాడు. వసుమహారాజు 
బృహస్పతిని ఊరడించాడు. అప్పుడు ప్రజాపతి పుత్రులు బృహస్పతితో ఇట్టా అన్నారు: 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1010 
ఏకతద్వితత్రితులు బృహస్పతికి విష్ణుదేవునుహిను సెప్పుట (సం. 12-323-19) 


* అలుక మానుము హరికై సముద్యతమైన । భాగంబు హరిగొన్న( బదరనేల? 
యతని దర్శింప శక్యమె నీకు మాకును? । నజుని మానస పుత్రు లైన యేము 
హరిదర్శనము( గోరి యధికతపం బాచ । రించుచుండ(గ నశరీరవాణి 
దుగ్గార్ణవంబునందు విశాల రమణీయ । మగు నొక్కదీవి దెల్పారియుండు 


ర 


తే నచటి కరుగుం డనుచు నతి సితవర్డుల । స్వేదు లింద్రియప్రవృత్తి విముఖు 
లధిక సురభిదేహు లాహార రహితులు । హరిపరాత్ములైన నరులు గలరు. 365 


ప్రతిపదార్థం: ఓ బృహస్పతీ! అలుక కోపం; మానుము= విడిచిపెట్టుము; హరికై= విష్ణుమూర్తికోసం; సముద్యతము+ఐన= 
మీదుగట్టిన; భాగంబున్‌= హవిర్భాగాన్ని; హరి= విష్ణుమూర్తి; కొన్నన్‌= స్వీకరిస్తే; పదరన్‌+ఏల= బాధ పడటం ఎందుకు?; అతనిన్‌= 
ఆ విష్ణుమూర్తిని; దర్శింపన్‌= చూడగలగటమనేది; నీకున్‌= నీకూ; మాకునున్‌= మాకూ; శక్యమె?= సాధ్యమా?; అజుని= 
(బ్రహ్మదేవునియొక్క; మానసపు(త్రులు+ఐన= మనస్సు నుంచి జన్మించిన కుమారులమైన; ఏము= మేము ముగ్గురమూ; 
హరిదర్శనమున్‌= విష్ణుమూర్తి దర్శనాన్ని; కోరి; అధికతపంబు= గొప్ప తపస్సు; ఆచరించుచున్‌+ఉండంగన్‌= చేస్తూండగా; 
అశరీరవాణి= ఆకాశవాణి; దుగ్చ+అర్లవంబునందున్‌= క్షీరసముద్రంలో; విశాల= విశాలమూ; రమణీయము= రమణీయమూ; 
అగు= అయిన; ఒక్క= ఒకానొక; దీవి= ద్వీపం; తెలుపు+ఆరి+యుండున్‌= తెల్లగా ఉంటుంది; అచటికిన్‌= అక్కడికి; అరుగుండు= 
వెళ్ళండి; అచటన్‌= ఆ ద్వీపంలో; అతిసితవర్హులు= మిక్కిలి తెల్లని రంగు కలవారూ; అస్వేదులు= చెమటపోయనివారూ; 
ఇం(ద్రియ ప్రవృత్తి= ఇంద్రియవ్యాపారాలపట్ట; విముఖులు= వైముఖ్యం కలవారూ; అధిక= బాగా; సురభి= పరిమళాలు విరజిమ్మే; 
దేహులు= శరీరాలు కలవారూ; ఆహారరహితులు= ఆహారం ఏమీ తీసికొననివారూ; హరి+పర+ఆత్ములు= విష్ణుమూర్తి పట్ట 
సంలగ్నమైన ఆత్మలు కలవారూ; ఐన= అయినటువంటి; నరులు= పురుషులు; కలరు= ఉన్నారు. 

తాత్సర్యం: 'ఓ బృహస్పతీ! ఎందుకయ్యా అనవసరంగా అలుగుతావు? కోపం వదలుము. విష్ణుమూర్తికొరకని 
ఎత్తిన హవిరంశాన్ని విష్ణుమూర్తి తీసికొనివెళ్ళాడు. దానికి నీవు అలగటం ఎందుకు? నీవు బాధపడటం ఎందుకు? 
ఆయనను దర్శించటమనేది నీకూ మాకూ అవుతుందా! సాక్షాత్తూ (బ్రహ్మమానసపుత్రులమైన మాకే సాధ్యం కాలేదు. 
విష్ణుమూర్తి దర్శనం కోరి మేము ముగ్గురమూ బ్రహ్మాండమైన తపస్సు చేశాం. అపుడు అశరీరవాణి మాకు 
వినిపించేటట్లు ఇట్లా చెప్పింది. క్షీరసము[ద్ర మధ్యభాగంలో ఒక శ్వేతద్వీపం ఉన్నది. అక్కడికి వెళ్ళండి. ఆ ద్వీపంలో 
మిక్కిలి తెల్లని రంగువారూ, చెమట పట్టనివారూ, జితేంద్రియులూ, పరిమళాలు విరజిమ్మే శరీరం కలవారూ, 
నిరాహారులూ, హరిభక్తి పరాయణులూ అయిన నరులు ఉంటారు. 


క. వారలకు. జూపు నిజతే। జోరూపము విష్ణుం డపుడు సూడంగనైనన్‌ 
మీరును జూతు రనిన( బ్రియ । మారిన చిత్తములతోడ నందటము వెసన్‌. 366 


ప్రతిపదార్థం: వారలకున్‌= ఆ నరులకు; విష్ణుండు= విష్ణుమూర్తి; నిజం తనయొక్క; తేజస్‌+రూపమున్‌= కాంతిమయమైన 
రూపాన్ని; చూపున్‌= చూపిస్తూ ఉంటాడు (కాంతి స్వరూపుడుగా దర్శనం అనుగ్రహిస్తాడు); అపుడు= ఆ సమయంలో; 
చూడ(గన్‌+ఐనన్‌= చూడగలిగితే (చూడటం తటస్థపడితే); మీరునున్‌= మీరుకూడా; చూతురు= చూద్దురుగాని; అనినన్‌= అని 
అశరీరవాణి చెప్పగా; ప్రియము+ఆరిన= ప్రీతినిండిన; చిత్తములతోడన్‌= హృదయాలతో; అందబిమున్‌= మేము ముగ్గురమూ; 
వెసన్‌= వెంటనే. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1011 


తాత్సర్యం: ఆ నరులకు విష్ణుమూర్తి తన తేజోరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చూడగలిగితే మీరూ 
చూద్దురుగాని - అని ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలకు మా హృదయాలు ఆనందపరవశాలు అయ్యాయి. 
ముగ్గురమూ వెంటనే బయలుదేరాము. 


వ. శ్వేతద్వీపంబునకుం జని యశరీరవాణి సెప్పిన చందంబు మానవులం గంటి మట్టి దీప్తి విశేషంబు లే 
లోకంబుల నెజ్జాతులకు లేవు. వారలు మానసజప పరాయణులైయున్నవా రే మయ్యెడ నేకాంతిజనుల 
కింతనంత నున్నంత భాను సహస్ర ప్రభాభాసితంబగు నొక్కదివ్య తేజోరూపంబు వారి యగ్రభాగంబునం 
దోచిన వారు గూడుకొని భక్తిమయ ప్రణామంబులు సేయుచుం జేరి జయ పుండరీకాక్ష! జయ హృషీకేశ! 
జయ విశ్వభావన! నమస్తే నమస్తే యను నెలుంగులు నింగిముట్టం గొల్చి రట్టియెడ. 367 


ప్రతిపదార్థం: శ్వేతద్వీపంబునకున్‌= ఆ శ్వేతద్వీపానికి; చని= వెళ్ళి; అశరీరవాణి= ఆకాశభారతి; చెప్పిన+చందంబు+మానవులన్‌= 
చెప్పిన తీరులోనే ఉన్న నరులను; కంటిమి= చూశాము; అట్టి= అటువంటి; దీప్తివిశేషంబులు= విశిష్టమైన శరీరకాంతులు 
(రూప(ప్రకాశం); ఏ లోకంబులన్‌= ఏ లోకాలలోనూ; ఏ+జాతులకున్‌= ఏ జాతులవారికీ; లేవు= ఉండవు; వారలు= ఆ శ్వేతశరీరాలు; 
మానస+జప+పరాయణులు+ఐ= మనస్సులో ధ్యానతత్సరులై; ఉన్నవారు= ఉన్నారు; ఏము= మేము; అయ్యెడన్‌= అక్కడ; 
ఏకాంతిజనులకున్‌= ఏకా(గ్షచిత్తులైన ఆ విష్ణుభక్తులకు; ఇంతన్‌+అంతన్‌= చేరువలో (ఇంతా అంతా దూరాలలో); ఉన్నంతన్‌= 
నిలువగా; భానుసహ(స్ర= వేయిమంది సూర్యబింబాల; (ప్రభా= వెలుగులతో; భాసితంబు+అగు= (ప్రకాశించే; ఒక్క= ఒకానొక; 
దివ్యతేజోరూపంబు= దివ్యమైన కాంతిమయ స్వరూపం; వారి= ఆ శ్వేతవర్గుల; అ(గ్రభాగంబునన్‌= ఎట్టయెదుట; తో(యచినన్‌= 
ప్రత్యక్షమయ్యేసరికి; వారు= ఆ నరులందరూ; కూడుకొని= సామూహికంగా; భక్తిమయ= భక్తితో నిండిన; ప్రణామంబులు= 
నమస్కారాలు; చేయుచున్‌= చేస్తూ; చేరి= సమీపించి; పుండరీకాక్ష!= తెల్లతామరల వంటి కన్నులుకలవాడా!; జయ= నీకు జయము; 
హృపీకేశ!= ఓ విష్ణూ; జయ= జయము; విశ్యభావన!= విశ్వరూపా!; జయ= నీకు జయము నమః+తే= నీకు నమస్కారము; 
నమః+తే= నీకు నమస్కారము; అను= అనే; ఎలుంగులు= కంఠధ్వనులు; నింగి+ముట్టన్‌+కొల్సిరి= ఆకాశం అంటేటట్లు చేశారు 
(మిన్ను ముట్టేలా బిగ్గరగా జయజయ ధ్వానాలు చేశారు); అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ శ్వేతద్వీపానికి వెళ్ళి, ఆకాశవాణి చెప్పినట్టుగా ఉన్న మానవులను చూచాం. అటువంటి విశిష్టమైన 
శరీరరూపాలు ఏ లోకాలలోనూ ఏ జాతులవారికీ ఉండవు. ఆ శ్వేతశరీరులు మనస్సులో ధ్యానతత్సరులై ఉన్నారు. 
మేము అక్కడ ఏకా[గ్రమైన మనస్సుతో ఆ విష్ణుభక్తుల చెంత నిలువగా వేయిమంది సూర్యబింబాల వెలుగులతో 
ప్రకాశించే ఒకానొక దివ్యమైన కాంతిమయ స్వరూపం ఆ శ్వేతవర్డుల ఎట్టయెదుట (ప్రత్యక్షమయ్యేసరికి ఆ 
నరులందరూ సామూహికంగా భక్తితో నిండిన నమస్కారాలు చేసి 'తెల్లతామరలవంటి కన్నులుకలవాడా! నీకు 
జయము! హే విష్ణూ! నీకు జయము. విశ్వరూపా! నీకు జయము జయము.' అంటూ మిన్నుముట్టేటట్టు 
జయజయధ్యానాలు చేశారు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: హృషీకము= ఇంద్రియము. హృషీక+-ఈశుండు= ఇంద్రియాలను స్వాధీనపరచుకొన్నవాడు - విష్ణువని అర్థం. 
క మానయనంబులు దత్తే। జోనిహతము లగుడు( దెలియం జూడ నశక్యం 
బైనం జేడ్పడి యుండం । గా నొక భూతంబు వలికె గగనతలమునన్‌. 368 


ప్రతిపదార్థం: మా నయనంబులు= మా కన్నులు; తత్‌+తేజోనిహతములు= ఆ కాంతిచేత చూడలేనివి; అగుడున్‌= కావటంచేత; 
తెలియన్‌= స్పష్టంగా; చూడన్‌= చూడటానికి; అశక్యంబు+ఐనన్‌= సాధ్యం కాకపోగా; చేడ్పడి+ఉండన్‌= నివ్వెరపాటుచెంది ఉండగా; 
ఒక భూతంబు= ఒక మహాశక్తి; గగనతలమున్‌= ఆకాశభాగాన; పలికెన్‌= మాట్లాడింది. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1012 


తాత్పర్యం: ఆ కాంతిచేత మా కన్నులు చూడలేకపోవటంతో ఆ దివ్యరూపాన్ని స్పష్టంగా తెలిసికొనటం సాధ్యంకాక 
మేమందరం నివ్వెరపాటుచెంది ఉండగా ఒక భూతం ఆకాశపుటంచున ఈ విధంగా పలికింది. 


క. ఈ దేవునిం గన్నట్టుల । కాదే? యిప్పురుషవరుల6 గాంచుట మీకున్‌ 

ఖేదంబు వలదు నియమ త । పోదానము లితని( జూప బూంటవడియెనే? 369 
ప్రతిపదార్థం: -ఈ+పురుషవరులన్‌= నరులలో శ్రేష్టులైన ఈ శ్వేతశరీరులను; కాంచుట= చూడటం అనేది; ఈ దేవునిన్‌= 
ఈ విష్ణుమూర్తిని; కన్న+అట్టుల+కాదే?= చూసినట్టుకాదా?; మీకున్‌= మీకు; ఖేదంబు= దిగులు; వలదు= వద్దు (దిగులుపడకండి); 
నియమ= మీరు ఆచరించిన నియమాలూ; తపః= తపస్సులూ; దానములు= దానాలూ; ఇతనిన్‌+చూపన్‌= ఈ దేవుడిని 
దర్శింపజేయటానికి; పూ(ట+పడియెనే= పూచీపడ్డాయా? 
తాత్పర్యం: బ్రహ్మమానసపుత్రులారా! విష్ణుమూర్తిని దర్శించలేకపోయామే అని ఖేదపడకండి. ఈ శ్వేత శరీరులైన 
దివ్యపురుషులను దర్శించారు. చాలు. సంతృప్తి పడండి. విష్ణుమూర్తిని దర్శించినట్టే. ఇంతకాలమూ మీరు 
ఆచరించిన నియమనిష్టలూ, తపస్సులూ, దానాలూ ఇవన్నీ విష్ణుమూర్తి దర్శనం మీకు ఇప్పించటానికి ఏమయినా 
పూచీపడ్డాయా? (మీ తపస్సులు ఇంకా చాలవు సుమా! అని భావం). 
క. ఏకాంతిక భక్తిరతి న । నేకములగు వత్సరముల కివ్విష్ణుని నా 

లోకింపంగా దొరకొను(। గా కిటు వేగపడ మీకు గానంగ వశమే? 370 


ప్రతిపదార్థం: ఏకాంతిక= తదేకమైన; భక్తి రతిన్‌= భక్తినిరతితో (దీక్షతో); అనేకములు+అగు+వత్సరములకున్‌= అనేక సంవత్సరా 
లకు; ఈ+విష్ణునిన్‌= ఈ విష్ణుమూర్తిని; ఆలోకింపంగాన్‌= చూడటానికి; దొరకొనున్‌+కాక= అవకాశం లభిస్తుందే తప్ప; ఇటు= 
ఇట్లా; వేగపడన్‌= తొందరపడితే; మీకున్‌= మీకు; కాన(గన్‌+వశమే?= దర్శించటం సాధ్యమా? 


తాత్సర్యం: తదేకభక్తితో, దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి ఈ విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. 
అంతే కాని ఇట్లా తొందరపడితే దొరుకుతుందా? అది అంత తేలిక విషయం కాదు. 
క, అని పలికిన విని క్రమ్మబి(। జనుదెంచితి మేము విష్ణు చందం బిది నీ 

కనఘా! యలుగం బనిలే । దనూనములు గాంగ నడపు మధ్వరవిధులన్‌.' 371 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా!; అని; పలికినన్‌= (ఆకాశవాణి) పలికితే; విని; ఏము= మేము ముగ్గురమూ; (క్రమ్మణన్‌= 
తిరిగి; చనుదెంచితిమి= వచ్చేశాం; విష్ణు+చందంబు= విష్ణుమూర్తియొక్క పద్దతి; ఇది; నీకున్‌= నీకు; అలుగన్‌+పనిలేదు= 


అలగవలసిన అవసరంలేదు; అధ్వరవిధులన్‌= ఈ యజ్ఞకర్తవ్యాలను; అనూనములు+కాంగన్‌= ఏ లోటూ లేనివిగా; నడపు(ము)= 
జరిపించుము. 


తాత్సర్యం: ఆకాశవాణి ఇట్లా చెప్పేసరికి మేము ముగ్గురం మళ్ళీ తిరిగి వచ్చాం. విష్ణుమూర్తులవారి పద్దతి అది. 
అట్లా ఉంటుంది. అందుచేత ఓ బృహస్పతీ! కనిపించకుండా వెళ్ళిపోయాడే విష్ణుమూర్తి - అని నీవు అలగవలసిన 
పనిలేదు. ఈ అశ్యమేధయజ్ఞంలో ఇంకా మిగిలిపోయిన విధుల నన్నింటినీ ఏ లోటూ రాకుండా శ్రద్ధగానడిపించుము.' 


వ. అని యిట్లేకతద్వితత్రితులు సెప్పినం బ్రశాంతుండై పురుహూతపురోహితుం డయ్యాగంబు సుప్రయోగంబుగా. 
జెల్లించె నా భూవల్లభుం డట్లు పుణ్యపరుం డగుచు బ్రజాపరిపాలనం బొనరించె నట్టియెడ నాకలోకంబునన 
సురమునిగోష్టి యందు సుర లధ్వరంబుల నజంబుల విశసింపవలయు నని పలికిరి మును లజంబు లన్నంతన 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1013 


యెల్లయుగంబులను ఛాగంబులయగా( గొనరాదు. కృతయుగ విషయంబుగా వేదంబు లజంబు లోషధులని 
చెప్పెంగాన యని రిట్లు వివాదంబైన సమయంబున నలవోక నుపరిచరవసు వయ్యెడకుం జనిన నా రెండు 
దెఅింగులవారును జయాపజయంబులకు నతనిమాట పాటిగా నూ6ది యడిగిన నాతండు. 372 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఏకత, ద్విత, త్రితులు= ఏకతుడూ, ద్వితుడూ, త్రితుడూ అనే ముగ్గురూ; చెప్పినన్‌= 
చెప్పేసరికి; ప్రశాంతుండై= కోపం తగ్గి ప్రశాంతి పొందినవాడై; పురుహూత పురోహితుండు= దేవేంద్రుడి పురోహితుడైన బృహస్పతి; 
ఆ+యాగంబున్‌= వసురాజు చేస్తున్న ఆ అశ్వమేధ యజ్ఞాన్ని; సుప్రయోగంబుగాన్‌= బాగా చేయబడినదానిగా; చెల్లించెన్‌= 
పూర్తిచేయించాడు; ఆ+భూవల్లభుండు= ఆ వసుమహారాజు; అట్లు; పుణ్యపరుండు+అగుచున్‌= పుణ్యతత్పరుడు అవుతూ; 
'ప్రజాపరిపాలనంబు= లోకపరిపాలన; ఒనరించెన్‌= చేశాడు; అట్టియెడన్‌= అట్లా ఉండగా ఒకనాడు; నాకలోకంబునన్‌+అ= 
దేవలోకంలోనే; సురమునిగోష్టియందున్‌= దేవతలూ, మునులూ జరుపుతున్న ఒక చర్చలో; సురలు= దేవతలు; అధ్వరంబులన్‌= 
యజ్ఞాలలో; అజంబులన్‌= మేకలను (గొర్రెలు); విశసింపన్‌+వలయున్‌= బలి ఇవ్వాలి; అని; పలికిరి= అన్నారు; మునులు= 
మునులేమో; అజంబులు+అన్నంతన= అజములు అనగానే; ఎల్లయుగంబులను= అన్ని యుగాలలోనూ; ఛాగంబులన్‌+కాన్‌+ 
కొనరాదు= మేకలు అనే తీసుకోవటానికి వీలులేదు; వేదంబులు= వేదాలు; కృతయుగ విషయంబుగాన్‌= కృతయుగంలో మాటగా; 
అజంబులు+ఓషధులు= అజములంటే ఓషధీలతలూ; అని; చెప్పెన్‌= చెప్పింది; కానన్‌= కాబట్టి అజములు అంటే అన్ని యుగాల 
లోనూ ఛాగాలు కాదు యుగయుగానికీ దీని అర్థం మారిపోతూ ఉంటుంది కాబట్టి; అనిరి= అన్నారు; ఇట్టు; వివాదంబు+ 
ఐన+సమయంబునన్‌= వాదం నడుస్తున్న తరుణంలో; అలవోక+పోలెన్‌= యథాలాపంగా అన్నట్టు; ఉపరిచరవసువు; 
అయ్యెడకున్‌= వివాదం జరుగుతున్న ఆ చోటికి; చనినన్‌= (తన విమానంమీద) వెళ్ళేసరికి; ఆ+రెండు తెజంగులవారునున్‌= 
ఆరెండు పద్దతులవారూ; జయ+అపజయంబులకున్‌= గెలుపూ ఓటములకు; అతనిమాట= వసురాజు గారి వాక్కే; పాటిగాన్‌+ఊంది= 
ఆధారంగా భావించి (తుదినిర్ల్ణయంగా ఒప్పుకొని); అడిగినన్‌= అడిగితే; ఆతండు= ఆ వసురాజు. 


తాత్సర్యం: ఈ విధంగా ఏకతుడూ, ద్వితుడూ, త్రితుడూ అనే ముగ్గురూ చెప్పేసరికి కోపం తగ్గి ప్రశాంతుడై 
బృహస్పతి వసుమహారాజుయొక్క యజ్ఞాన్ని పూర్తిచేయించాడు. ఆ వసుమహారాజు పుణ్యతత్సరుడై లోకపరిపాలన 
చేశాడు. అట్లా ఉండగా ఒకనాడు దేవలోకంలోనే దేవతలూ, మునులూ జరుపుతున్న ఒక చర్చలో దేవతలు 
యజ్ఞాలలో మేకలను బలిఇవ్యాలి అన్నారు. మునులేమో “అజములు అనగానే అన్ని యుగాలలోనూ మేకలు అనే 
అర్థాన్ని తీసికొనటానికి వీలులేదు. కృతయుగంలో అజములంటే ఓషధులనే అర్థం (గ్రహించాలి" అని అన్నారు. 
యథాలాపంగా అక్కడకు వెళ్ళిన ఉపరిచరవసువును చూచి, తుదినిర్లయాన్ని ఉభయపక్షాలవారూ అతడికి 
వదలివేశారు. దానికి అతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఛాగమ విశసనయోగ్యము | యాగంబుల నెల్ల యుగములందు ననియెం 
దా గీర్వాణుల పక్షం । బై గెలు పది యపుడు వారి కగుటకు నధిపా! 373 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; తాన్‌= ఆ వసురాజు; గీర్యాణుల పక్షంబై= దేవతల పక్షంచేరి; అపుడు= అప్పటికి; 
గెలుపు+అది= జయమనేది; వారికిన్‌= దేవతలకు; అగుటకున్‌= కావటం కోసం; ఎల్లయుగములందున్‌= అన్ని యుగాలలోనూ; 
యాగంబులన్‌= యాగాలలో; ఛాగము+అ= మేకయే; విశసనయోగ్యము= బలి ఇయ్యదగినది; అనియెన్‌= అన్నాడు; 


తాత్పర్యం: అప్పుడు ఆ వసురాజు అన్ని యుగాలలోనూ యజ్ఞాలలో బలి ఇవ్వదగినది మేక ఒక్కటే అని దేవతలను 
అప్పటికి గెలిపించటంకొరకు వారి పక్షం చేరి వారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1014 


వ. అనిన విని వేదార్థాపలాపంబునకుం గోపంబు నొందిన మునుల శాపంబున నతండు భూవివరపతితుండై 
యుండ నమరు లేతెంచి యతని యంతరంగంబునకుం దెలివును నంగంబునకు డప్పి లేకునికియు 
నొసంగి విష్ణుప్రసాదంబున బ్రత్యాపన్నుండ వగు దని యూఅడించి యరిగి రన్నరవరుండును విష్ణుధ్యాన 
జపపరాయణుం డగుచుండ నచిరకాలంబునకు విష్ణుండు విహగపతిం బుత్తెంచి యెత్తించికొనిపోయి 
శరీరంబుతోడన బ్రహ్మలోకగతుం గావించి సంభావించిన నమ్మహానుభావుండు పరమానందంబునొంది 
వెలింగి. 374 


ప్రతిపదార్థం: అనినన్‌= వసురాజు అట్లా అనేసరికి; విని= మునులు విని; వేదార్థ+అపలాపంబునకున్‌= వేదార్జాన్ని అన్యథాకరించి నందుకు; 
కోపంబున్‌+ఒందిన= కోపించిన; మునుల= మునులయొక్క; శాపంబునన్‌= శాపంతో; అతండు= ఆ వసురాజు; 
భూవివర+పతితుండు+ఐ+ఉండన్‌= భూమిరంధ్రంలో పడిపోయినవాడై ఉండగా; అమరులు= దేవతలు; ఏతెంచి= అక్కడికివచ్చి; 
అతని= ఆ వసుమహారాజు గారి; అంతరంగంబునకున్‌= (మనస్సుకు) ఆత్మకు; తెలివును= కాంతీ, (జ్ఞాపకం); అంగంబునకున్‌= 
శరీరానికి; డప్పి= దప్పికా; లేక+ఉనికియున్‌= లేకపోవటాన్ని; ఒసంగి= ఇచ్చి (మనస్సుకు తెలివీ, శరీరానికి డప్పికా లేకుండా 
చేశారు); విష్ణు= విష్ణుమూర్తియొక్క; ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; ప్రతి+ఆపన్నుండవు= మళ్ళీ యథాస్థితికీ వచ్చినవాడవు; 
అగుదు(వు)+అని= అవుతావు అని (మళ్ళీ సురలోకానికి తిరిగి వస్తావని); ఊజడించి= ఉపశమన వాక్యాలు పలికి; అరిగిరి= 
వెళ్ళిపోయారు; ఆ+నరవరుండునున్‌= ఆ వసుమహారాజు; విష్ణుధ్యాన జప పరాయణుండు= విష్ణుమూర్తిని ధ్యానించేవాడూ, 
జపించేవాడూ; అగుచుండన్‌= అవుతూ ఉండగా (ధ్యానజపాలు చేస్తూండగా - అని); అచిరకాలంబునకున్‌= స్వల్పకాలంలోనే; 
విష్ణుండు= ఆ విష్ణుమూర్తి; విహగపతిన్‌= పక్షిరాజయిన గరుత్మంతుడిని; పుత్తెంచి= పంపించి; ఎత్తించి కొనిపోయి= వసురాజును 
పైకి లేవనెత్తించి తీసికొనివెళ్ళి; శరీరంబుతోడన్‌+అ= సశరీరంగానే; బ్రహ్మలోకగతున్‌= బ్రహ్మలోకం పొందిన వాడినిగా; కావించి= 
చేసి (బ్రహ్మలోకంలో ఆవాసం కల్పించి); సంభావించినన్‌= గౌరవించేసరికి; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడు; 
పరమానందంబున్‌+ఒంది= గొప్ప ఆనందం పొంది; వెలింగెన్‌= విరాజిల్లాడు. 


తాత్పర్యం: వసురాజు అట్టా అనేసరికి వేదార్థాన్ని అన్యథాకరించినందుకు కోపించిన మునులు శపించగా అతడు 
నేలపై పడ్డాడు. దేవతలు అక్కడికి వచ్చి అతడి మనస్సుకు తెలివీ, శరీరానికి దప్పికా లేకుండా చేశారు. 'విష్ణుదేవుడి 
ప్రసాదం వలన మరల సురలోకానికి వస్తావని ఊరడించి వెళ్ళారు. వసురాజు విష్ణుదేవుడిని ధ్యానించి, జపించి 
సేవించగా కొద్దికాలంలోనే విష్ణువు గరుత్మంతుడిని పంపి, అతడిని సశరీరంగా బ్రహ్మలోకానికి తెప్పించాడు. 
ఆ గౌరవానికి వసురాజు పరమానందం పొందాడు. 
నిశేషం: “అంతరంగంబునకుం - 'దెలివును' అనే పాఠానికి 'తెవులును' అని మరొకపాఠం ఉన్నది. సంస్కృతమూలంలో “నూ 
చ త్వాం గ్లాని రాస్పుశేతొ (13-324-24) అని ఉన్నది. 'గ్జానికి 'తెవులు' అనే పాఠం సముచితమని తోస్తున్నది. 
క కురునాథ! యుపరిచరవసు । చరితంబు ప్రసంగకలన సంప్రాప్తంబై 

బెరసెను నీ వడిగిన య । ప్పురుషుల దివ్యానుభావముం జెప్పంగన్‌.' 375 
ప్రతిపదార్థం: కురునాథ!= ఓ ధర్మరాజా!; నీవు; అడిగిన= అడిగినటువంటి; ఆ+పురుషుల= ఆ శ్వేతశరీరుల; దివ్య+అనుభావమున్‌= 
దివ్యమైన ఆకార చేష్టాదికాన్ని; చెప్పంగన్‌= చెప్పుతూ ఉంటే; ప్రసంగకలనన్‌= ప్రసంగవశాత్తూ; ఉపరిచరవసు= ఉపరిచరవసుమహారాజు 
యొక్క; చరితంబు= కథ; సంప్రాప్తంబై+బెరసెను= వచ్చి కలిసింది. (బెరయు= కలియు) 
తాత్సర్యం: ధర్మరాజా! శ్వేతద్వీపంలో ఉండే దివ్యపురుషుల ఆకారాదులను నీ కోరికపై చెప్పబోతే మధ్యలో ఈ 
ఉపరిచరవసువు వృత్తాంతం (ప్రసంగవశాత్తూ వచ్చిపడింది.” 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1015 


వ. అని పలికి భీష్ముం డా భూపతితో 'నారదు వృత్తాంతంబు వివరించెద నాకర్ణింపుము.' 376 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; భీష్ముండు= భీష్మాచార్యుడు; ఆ+భూపతితోన్‌= ఆ ధర్మరాజుతో; నారదు= నారదుడి 
యొక్క; వృత్తాంతంబు=(349వ పద్యంతో ప్రారంభించిన) కథ; వివరించెదన్‌= (మిగిలినది) వివరిస్తాను; ఆకర్షింపుము= వినుము. 
తాత్పర్యం: అని భీష్ముడు నారదుడి కథను ధర్మరాజుకు చెప్పటం మొదలుపెట్టాడు. 


సీ, అని చెప్పి యిట్లను 'నధిప! నారదు( డట్టు । లద్దీవియును నద్దుతాంగులైన 


యమ్మానవులు6 దన యంతరంగంబున. । దో(చినం బ్రీతి నందులకు నేగి 
యమ్మహాత్ములు దన్ను నాత్మల నాదరిం । పంగ దా నత్యంతభక్తి( బ్రణతు. 
డై పరమైకాంతులగువారి కింతింత । నిలిచి దుష్కరతపోనిష్టం బూని 


తే. యూర్వ్వబాహుత6 గదలకయుండి వివిధ । గూఢ దివ్యనామోక్తి సంప్రాఢి యచటి 
సకలజీవుల నానంద సంభృతముల. । జేయుచుండ విష్ణుస్తుతి సేయుచుండె. 377 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని; ఇట్టు+అనున్‌= ఇట్లా కొనసాగిస్తున్నాడు; అధిప!= ఓ ధర్మరాజా!; అట్టులు= ఆ రకంగా; 
నారదు(డు= నారదమహర్షి ఆ+దీవియునున్‌= ఆ శ్వేతద్వీపమూ; అద్భుత+అంగులైన= ఆశ్చర్యకరమైన శరీరాలు కలిగిన; 
ఆ+మానవులున్‌= ఆ దివ్యపురుషులూ (నరులు); తన= తనయొక్క; అంతరంగంబునన్‌= హృదయంలో (మనస్సులో); 
తోంచినన్‌= కనిపించేసరికి; ప్రీతిన్‌= ప్రేమతో; అందులకున్‌= ఆ శ్వేతద్వీపంలోకి; ఏ(గి= వెళ్ళి; ఆ+మహాత్ములు= ఆ శ్వేతశరీరులైన 
మహానుభావులు; తన్నున్‌= తనను; ఆత్మలన్‌= వారి హృదయాలలో; ఆదరింపంగన్‌= గౌరవించగా; తాన్‌= తాను(నారదుడు); 
అత్యంతభక్తిన్‌= మిక్కిలి భక్తితో; ప్రణతుండై= నమస్కరించినవాడై; పరమ+ఏకాంతులు+అగు= మిక్కిలి ఏకాగ్రచిత్తులైన; 
వారికిన్‌= ఆ శ్వేతశరీరులకు; ఇంతింతన్‌= చేరువలో; నిలిచి= నిలబడి; దుష్కర= కఠినమైన; తపోనిష్టన్‌= తపోదీక్షను; పూని= 
వహించి; ఊర్షృబాహుతన్‌= చేతులు పైకి చూపిన భంగిమలో (స్థితిలో); కదలక+ఉండి= నిశ్చలంగా ఉండి; వివిధ= పలురకాలైన; 
గూఢ= రహస్యమైన; దివ్యనామ= మం(త్రప్రాయమైన విష్ణునామాల; ఉక్తి= తన ఉచ్చారణతో ఏర్పడిన; సం్రౌఢి= ప్రాఢత్వం; 
అచటి= అక్కడ ఉన్న; సకలజీవులన్‌= సమస్త ప్రాణికోటినీ; ఆనంద= ఆనందంతో; సంభృతములన్‌= నిండినవిగా 
(నిండినవాని(గా); చేయుచుండన్‌= చేస్తూఉంటే (దివ్యనామాల ఉచ్చారణ వీటిని ఆనందపరుస్తోంది - అని); విష్ణుస్తుతి= ఇట్టా 
విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రం; చేయుచుండెన్‌= (నారదుడు) చేస్తూ ఉన్నాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! నారదుడి మనస్సులో శ్వేతద్వీపమూ శ్వేతశరీరులైన దివ్య పురుషులూ రూపుగట్టారు. 
వెంటనే బయలుదేరి ఆ ద్వీపం చేరుకొన్నాడు. ఆ మహాత్ములను దర్శించాడు, నమస్కరించాడు. వారంతా 
నారదుడిని ఆత్మీయంగా గౌరవించారు. వారికి చేరువలోనే నారదుడు కూడా తపస్సుకు పూనుకొన్నాడు. 
ఊరబాహుడై నిలబడి విష్ణునామాలను ఉచ్చరించటం మొదలుపెట్టాడు. అవి నిగూఢమైన దివ్యనామాలు. వాటి 
ఉచ్చారణ ఆ ప్రాంతంలో ఉన్న సకలప్రాణులనూ ఆనందింపజేసింది. ఇట్టా నారదుడు ధ్యానమూ విష్ణుస్తోత్రమూ 
చేస్తున్నాడు. 

వ. ఇవ్విధంబున నేకాంతియై సంస్తుతింప సితాసితపీతారుణ పిశంగ హరిత వర్ణంబులను 
బహుశిరోబాహుపాదంబులను వేది - కమండలు - స్రుక్సు వాగ్ని ధారణంబున నోంకారసావిత్రీ చతుర్వేదో 
చ్చారణంబులను మహాద్దుతంబయిన నిజదివ్యరూపంబు నారదునకు దర్శనగోచరంబుగా నిలిచి విష్ణుండు 
వినయ సంభ్రమోపేతభక్తి ప్రణతుండగు నప్పరమముని నాదరించి యిట్లనియె. 378 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ఏకాంతియె= ఏకాగ్రచిత్తుడై; సంస్తుతింపన్‌= స్తుతించేసరికి; సిత= తెలుపు; 
అసిత= నలుపు (నీలం); పీత= పసుపు; అరుణ= ఎరుపు; పిశంగ= పుప్పొడి రంగు; హరిత= ఆకుపచ్చ; వర్షంబులను= రంగులతోనూ; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1016 


బహు= అనేకమైన; శిరః= తలలూ; బాహు= చేతులూ; పాదంబులను= కాళ్ళతోనూ; వేది= కుండమూ; కమండలు= కమండలువూ; 
స్రుక్‌+స్రువ= హోమం చెయ్యటానికి నెయ్యి పోసే చెక్క గరిటెలు రెండూ (పాత్రలోనుండి నెయ్యి తీయటానికి ఉపయోగించేది 
- స్రువం. అగ్నిలో ఆ నెయ్యిని పోయటానికి ఉపయోగించే పొడవాటిది - (స్రుక్కు); అన్ని= హోమాన్ని - వీటి; ధారణంబునన్‌= 
వహనంతో (వీటిని ధరించటంతోపాటు); ఓంకార= ప్రణవమూ; సావిత్రీ= గాయత్రీ మంత్రమూ; చతుర్వేద= నాలుగువేదాలూ 
- వీటి; ఉచ్చారణంబులను= ఉచ్చారణలతోనూ; మహా (హత్‌)+అద్భుతంబు+ఐన= మిక్కిలి ఆశ్చర్యకరమైన; నిజ= తనయొక్క; 
దివ్యరూపంబు= దివ్యస్వరూపం; నారదునకున్‌= ఆ నారదమహర్షికి; దర్శన+గోచరంబుగాన్‌= చూపులకు (కన్నులకు) 
కనిపించేటట్టు; నిలిచి= ప్రత్యక్షమై నిలబడి; విష్ణుండు= ఆ విష్ణుమూర్తి; వినయ= వినయమూ; సంభ్రమ= కంగారూ - వీటితో; 
ఉపేత= కూడుకొన్న; భక్తి= భక్తితో; ప్రణతుండు+అగు= నమస్కరిస్తున్న; ఆ+పరమమునిన్‌= ఆ దేవర్షి నారదుడిని; ఆదరించి= 
గారవించి; ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: ఇట్టా నారదుడు ఏకాగ్రచిత్తుడై ధ్యానం చేస్తుండగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఆయన తెలుపూ, 
నలుపూ, పసుపూ, ఎరుపూ, గోరోచనమూ, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహ(స్రశిరస్సులూ, సహ(స్రబాహువులూ, 
సహ(స్రపాదాలూ ఉన్నాయి. హోమవేదిక, కమండులువూ, (సుక్కూ, స్రువమూ, అగ్నీ - వీటినన్నింటిని ధరించి 
ఉన్నాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయత్రీమంత్రాన్ని జపిస్తున్నాడు. ఇట్టా అత్యద్భుతమైన దివ్యరూపంతో 
స్వామి ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. వినయసంభ్రమాలతో భక్తిగా నారదుడు 
నమస్కరించాడు. స్వామి ఆతడిని ఆదరించి ఇట్లా అన్నాడు: 


శేతదీపవాసియగు నారాయణుండు నారదున కుపదేశించిన తత్వము (సం. 12-326-10,11) 
Aah ల 


క. “నను గానం బడయ రెవ్వరు | ననఘా! యేకాంతికులక యర్ధము మద్ద 
రృన మీ వేకాంతికుండవు | ననహంకారు(డవు( గాన యబ్జెం జూడన్‌.' 379 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; ఎవ్వరున్‌= ఎవరు ఎంతటివారైనప్పటికీ; ననున్‌= నన్ను; కానన్‌+పడయరు= చూడటం 
పొందరు (చూడలేరు - అని); ఏకాంతికులకున్‌+అ= ఏకా(గ్రచిత్తులకే; మత్‌+దర్భనము= నా దర్శనం; అర్హము= యోగ్యం. (వారే 
పొందగలరు - అని); ఈవు= నీవు; ఏకాంతికుండవు= ఏకా(గ్రచిత్తం కలవాడవు; అనహంకారు(డవు= అహంకారం లేనివాడవు; 
కాన= కాబట్టే; చూడన్‌= నన్ను దర్శించటం; అబ్బెన్‌= (అబ్బింది) నీకు లభించింది. 

తాత్పర్యం: 'ఓ పవిత్రుడా! ఎవ్వరూ నన్ను దర్శించలేరు. ఏకాగ్రచిత్తులే నా దర్శనం పొందటానికి అర్హులు. నీవు 
ఏకా(గ్రచిత్తుడవు. అహంకార రహితుడవు. కాబట్టి నా దర్శనం నీకు లభించింది. 


వ. అని పలికి వరంబు వేడుమనుటయు నతండు 'దేవా! భవద్దర్శనంబుకంటె మిగుల వరంబునుం గలదే? 
యనుటయు నద్దేవుండు సవిశేషప్రసాదభరితుండై. 380 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వరంబున్‌= ఏదయినా ఒక వరాన్ని; వేడుము= కోరుకొమ్ము; అనుటయున్‌= అనటమూ; 
అతండు= ఆ నారదుడు; దేవా!= మహానుభావా!; భవత్‌= నీ; దర్శనంబుకంటెన్‌= దర్శనంకన్నా; మిగుల= మించి (అతిశయించి); 
వరంబునున్‌+కలదే?= వరం ఒకటి ఏదయినా ఉన్నదా?; అనుటయున్‌= అనటమూ; ఆ+దేవుండు= ఆ విష్ణుమూర్తి; సవిశేష= 
విశేషంతో కూడిన; ప్రసాద= అనుగ్రహంతో (విశిష్టమైన అనుగ్రహంతో); భరితుండు+ఐ= నిండినవాడై. 

తాత్సర్యం: అని చెప్పి ఏదయినా వరాన్ని కోరుకోమన్నాడు. నారదుడు 'దేవా! నీ దర్శనభాగ్యానికి మించి వేరొక 
వరం ఉన్నదా?' అన్నాడు. అపుడు విష్ణుమూర్తి అనుగ్రహం నిండిన మనస్సు కలవాడై. (తరువాతి పద్యంతోఅన్వయం). 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1017 


ర 


ఇంద్రియంబుల కందం డెల్ల భూతంబులు.€ । దెగినను దెగకుండు. ద్రిగుణరహితు. 
డభీలంబునకు నాత్మ యన సర్వసాక్షినా | నజు. డన నిష్కకుండన వెలుంగు 
క్షేత్రజ్ఞాం డాతండు జీవుండు వాసుదే । వుండును సంకర్షణుండు. జూవె 

వారు మనం బహంకారంబు వరుస బ్ర । ద్యుమ్మానిరుద్ధనామోపహితము 


తే. లింతయును మన్మయంబ యే నిరువదియును । నాల్గునగు తత్త్వకోటికి నాథు(డైన 
పంచవింశకాభిఖ్యుండ( బరమపురుషు(। డనియు నాపేరు మణి పర మరయ లేదు. 381 


ప్రతిపదార్థం: క్షేత్రజ్ఞుండు= క్షేత్రజ్ఞడు అనబడేవాడు (ఆత్మ); ఇం[ద్రియంబులకున్‌= ఇంద్రియాలకు; అంద(డు= లొంగడు; 
ఎల్ల+భూతంబులున్‌= సకల(ప్రాణులూ (పంచభూతాలూ); తెగినను= నశించినా; తెగకుండున్‌= తాను నశించకుండా ఉంటాడు; 
త్రిగుణ రహితు(డు= సత్త్యరజస్తమోగుణాలు లేనివాడు; అఖిలంబునకున్‌= సమస్తానికీ; ఆత్మ+అనన్‌= ఆత్మ అనీ; సర్వసాక్షి+ 
నాన్‌= సర్వ సాక్షి అనీ; అజుండు+అనన్‌= అజుడు అనీ; నిష్కళుండు+అనన్‌= నిష్కళుడు అనీ - వ్యవహరింపబడుతూ; వెలుంగున్‌= 
ప్రకాశిస్తాడు; ఆతండు= ఆతడే; జీవుండున్‌= జీవుడూ; వాసుదేవుండును= వాసుదేవుడూ; సంకర్షణుండున్‌+చూవె= సంకర్షణుడూ 
సుమా!; మనంబు= మనస్సూ; అహంకారంబున్‌= అహంకారమూ అయిన; వారు= వాసుదేవ సంకర్షణులు; వరుసన్‌= (క్రమంగా; 
ప్రద్యుమ్న+అనిరుద్ద= ప్రద్యుమ్నమూ అనిరుద్దమూ అనేటువంటి; నామ= పేరులతో; ఉపహితములు= చెప్పబడేవి; ఇంతయునున్‌= 
ఇదంతా; మత్‌+మయంబు+అ= నా వికృతియే (నా మయమే); ఏను= నేను; ఇరువదియును నాల్లునగు= ఇరవై నాల్లుగా చెప్పబడిన; 
తత్త్యకోటికిన్‌= తత్త్యృసమూహానికి; నాథుండు+ఐన= ప్రభువైన; పంచవింశక+అభిఖ్యుండన్‌= పంచవింశకుడు అనే పేరుగలవాడిని 
(ఇరవై అయిదవ తత్త్వాన్ని నేనే); పరమపురుషుండు+అనియున్‌= పరమపురుషుడు అని కూడా; నాపేరు= నా నామధేయం; 
మటీ= ఇంతకన్నా; పరము= పరము అనేది; అరయన్‌= ఎంత చూసినా; లేదు= లేదు. 


తాత్సర్యం: నారదా! క్షేత్రజ్ఞడూ, జీవుడూ, వాసుదేవుడూ, సంకర్షణుడూ - అందరూ ఒక్కటే. అంతా నేనే. 
వాసుదేవుడే మనస్సు. అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు. అదే అనిరుద్దం. ఇరవైనాలుగు తత్తాలకూ 
ప్రభువైన ఇరవై అయిదవ తత్త్యం నేనే. నన్ను అందుకే పంచవింశకుడు అంటారు. పరమపురుషుడిని నేనే. నాకంటె 
పరం (శ్రేష్టం) మరొకటి లేనేలేదు. 


క విను మేకాంతికు. డెవ్వని(। గని నిత్యానందపదము గను నప్పరమా 
త్ముని వాసుదేవు నిష్కలు । ననుపము౦ంగా నను నెటుంగు టాత్మహితమగున్‌. 382 


ప్రతిపదార్థం: వినుము= నారదా! ఆలకించుము; ఏకాంతికు(డు= ఏకాగ్రచిత్తుడైన యోగి; ఎవ్వనిన్‌+కని= ఎవరిని దర్శించి; 
నిత్య+ఆనందపదము= ఎల్లప్పుడూ ఆనందమయమైన స్థానాన్ని (నిత్యానంద స్థితి); కనున్‌= పొందుతాడో; ఆ+పరమాత్మునిన్‌= 
ఆ పరమాత్మగా; వాసుదేవున్‌(కాన్‌)= వాసుదేవుడిగా; నిష్కలున్‌ (కాన్‌)= నిష్కలుడిగా; అనుపమున్‌+కాన్‌= సాటిలేనివాడినిగా; 
ననున్‌= నన్ను; ఎజుంగుట= తెలియుట; ఆత్మహితము+అగున్‌= ఆత్మకు మేలు అవుతుంది. 

తాత్పర్యం: ఏకా[గ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానందస్థితి పొందుతారో ఆ పరమాత్మగా, ఆ 
వాసుదేవుడిగా, ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా నన్ను తెలిసికొనటం నీకు ఆత్మహితం. (గ్రహించుము దేవర్షి! 


క భూతాత్మకమైన యఖిల । ధాతుచయము వెలిగ లేదు తను నా మొత్తం 
బాతతజీవవ్యాప్తి స । మేతము గాకున్న( జేష్ట నెసంగదు వత్సా! 383 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1018 


ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; భూత+ఆత్మకమైన= సకల జీవులకూ ప్రాణభూతమైన; అఖిల ధాతుచయము= సమస్తవిధాల 
ధాతుసమూహం (అంతశ్ళక్తి); వెలిగన్‌+లేదు= నాకన్నా భిన్నంగా (వెలుపలగా) లేదు; తను= అది; నా= నాయొక్క; మొత్తంబు= 
మొత్తం (అది సమస్తం నేను, నా సమస్తం అదీ); ఆతత= నిడు పైన; జీవ= జీవశక్తియొక్క (ప్రాణం); వ్యాప్తి వ్యాపనంతో;సమే తము= 
(ధాతుచయం) కూడుకొన్నది; కాకున్నన్‌= కాకపోయినట్టయితే; చేష్టన్‌= కదలికతో ((క్రియాశక్తితో); ఎసందు= అలరారదు. 
తాత్పర్యం: నాయనా! నారదా! ఈ సృష్టిలో సకల(ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి నాకంటె భిన్నమైనది 
కాదు. నాలోనే ఉన్నది. అది నా మొత్తం. జీవశక్తి అనేది సర్వత్ర పరివ్యాప్తం కాకపోతే చేష్టలూ చైతన్యాలూ ఉండవుగదా! 


క, _జీవశరీరములు పృథ । గ్భావాకలితములు గాంగం గనుటయు వలయున్‌ 

జీవుని. గంటి ననుట మా । యావిలసన మస్మదీయ మది మునివర్యా! 384 
ప్రతిపదార్థం: మునివర్యా!= మునిశ్రేష్టా!; జీవ+శరీరములు= జీవమూ, శరీరమూ అనేవాటిని; పృథక్‌+భావ+ఆకలితములు 
కాంగన్‌= వేరు వేరు అనే భావంతో; కనుటయున్‌= చూడటంకూడా; వలయున్‌= అవసరం; జీవునిన్‌= జీవుడిని; కంటిన్‌= 
దర్శించాను; అనుట= అనటం; మాయా+విలసనము= ఒక మాయావిలాసం; అది= ఆ మాయావిలాసం; అస్మదీయము= నాదే. 
తాత్సర్యం: మునీశ్వరా! జీవుడు వేరు, శరీరం వేరు అనే విషయాన్ని గ్రహించటం చాలా అవసరం. ఎవరయినా 
జీవుడిని చూశాను అని అంటే అదంతా మాయ. ఆ మాయావిలాసానికి సృష్టికర్తను నేనే. 


క. జీవుండు మత్సముపేతు(డు । గావు టెటుగవలయు దృఢముగా భక్తిమయం 

బై వటిలు నాశ్రయంబున । నేవా( డొందు నను వాని కిత్తు విముక్తిన్‌. 385 
ప్రతిపదార్థం: జీవుండు= జీవాత శ (ఎప్పుడూ); మత్‌+సమ్‌+ఉపేతు(డు= నాతో గాఢంగా కూడి ఉన్నవాడే (నాలో భాగం); కావుట= 
కావటాన్ని; ఎజుంగన్‌+వలయున్‌= (నీవు) తెలిసికోవాలి; దృఢముగాన్‌= గట్టిగా (నిశ్చలంగా); భక్తిమయంబు+ఐ= భక్తితో నిండినదై 
(భక్తిమయం అయి); వజలు= ఒప్పేటటువంటి; ఆ(శ్రయంబునన్‌= ఆధారంతో (సాధనంతో); ఏ వాండు= ఎవడు; ననున్‌= 
నన్ను; ఒందున్‌= పొందుతాడో; వానికిన్‌= ఆ భక్తుడికి; విముక్తిన్‌= మోక్షాన్ని; ఇత్తున్‌= ఇస్తాను. 
తాత్సర్యం: జీవుడు నాకంటె భిన్నుడు కాదు. నాతోనే కలిసి ఉంటాడు. ఈ విషయాన్ని కూడా (గ్రహించటం 
అవసరం. భక్తిమయమైన సాధనంతో ఎవడు నన్ను పొందుతాడో వాడికి విముక్తిని అనుగ్రహిస్తాను. 


క. ఆదిత్య మరు ద్వసురు । ద్రాది దివిజగణము నంబుజాసనుండు. జతు 
ర్వేదములు మదాత్మకతం । గాదే తత్తద్విశేష గౌరవమొందున్‌! 386 


ప్రతిపదార్థం: ఆదిత్య= ఆదిత్యులూ; మరుత్‌= మరుత్తులూ; వసు= వసువులూ; రుద్ర= రుద్రులూ; ఆది= మొదలైన; 
దివిజగణమున్‌= దేవతాసమూహమూ; అంబుజ+ఆసను(డున్‌= పద్మాసనుడైన (బ్రహ్మదేవుడూ; చతుర్వేదములున్‌= నాలుగు 
వేదాలూ; మత్‌+ఆత్మకతన్‌+కాదే!= నా స్వరూపాలు కావటం వల్లనేకదా!; తత్తత్‌= ఆయా; విశేషగౌరవమున్‌= విశేషమైన గౌరవాన్ని; 
ఒందున్‌= పొందేది. 

తాత్పర్యం: ఆదిత్యులూ, మరుత్తులూ, వసువులూ, రు(ద్రులూ మొదలైన దేవగణాలూ, (బ్రహ్మదేవుడూ, 
చతుర్వేదాలూ ఆయా గౌరవాలను పొందటం నా మహిమవలననే. 


తే. కమలగర్జు సృజించి సకలజగద్దు | రానియుక్తునిం గావించి యే నివృత్తి 
పరత నేకాకినై దివ్యభవ్య మగు స । హాయముగ సంచరింతు మధ్యస్థవృత్తి, 387 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1019 


ప్రతిపదార్థం: కమలగర్భున్‌= బ్రహ్మను; సృజించి= సృష్టించి; సకలజగత్‌= సకలప్రపంచం యొక్క; ధురా= భారవహనంపట్ట; 

నియుక్తునిన్‌+కావించి= నియమించి; ఏన్‌= నేను; నివృత్తిపరతన్‌= నివృత్తిమార్గంలో తత్పరత కలిగి; ఏకాకిని+ఐ= అద్వితీయుడిని 

అయి (ఏకాంతం అనుభవిస్తూ); మధ్యస్థవృత్తిన్‌= మధ్యస్థుడుగా ఉంటూ (ఏ పక్షపాతమూ లేకుండా); దివ్య= దివ్యమూ; భవ్య= 
భవ్యమూ; అగు= అయిన; సహాయముగన్‌= సహాయంగా; సంచరింతున్‌= వ్యవహరిస్తూ ఉంటాను. 

తాత్పర్యం: బ్రహ్మదేవుడిని నేనే సృష్టించాను. ప్రపంచభారాన్ని అప్పగించాను. నేను నివృత్తి మార్గం చేపట్టాను. 

ఏకాంతంగా గడుపుతాను. మధ్యస్టుడుగా ఉంటూ బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి దివ్యమూ, భవ్యమూ అయిన 

సహాయం చేస్తుంటాను. 

వ. ఒక్కొక్కకాలంబుల జగద్ధితంబుగా జన్మకర్మంబులం బూనుదు వినుము వారాహ రూపంబు దాల్చి హిరణ్యాక్షుని 
నారసింహమూర్తి ధరియించి హిరణ్యకశిపుని భృగువంశంబున జామదగ్నుుం డన జనియించి సర్వక్షత్రంబును 
దశరథుండను రాజునకు రామనామంబునం బుట్టి రావణాసురుం బరిమార్చంగలవా(డ. భూభారంబు 
వాపుటకై యాదవకులంబున( బ్రభవించి పురందరనందనుండై యవతరించిన నరుండు దోడ్పడ నక్కార్యంబు 
నిర్వహింతు. నేను దొల్లి నరనారాయణు లనియెడు నామంబుల మూర్తిద్వయంబును బుషిత్వంబును 
వెలయ నొలసి లోకరక్షణం బాచరించుచున్నవాండ. నమ్మూర్తుల పదంపడి కేళీమానుషత్వంబు గైకొని 
యిట్లు సేయు నయ్యవతారంబున. గంస కాలయవన ముర నరక బాణప్రముఖులైన కంటకులం జెజుతు. 
నందు బాణాసురుం గాతునని పూని మహాదేవుండు మహాసేనానీసహితుండై యడ్డపడ నమ్మహాత్ముని 
జయించి బాణునిం బరాభవింతు. నింతకుమున్ను మత్య్యత్వంబుకూర్శత్వంబుల నొంది 
నిఖిలచ్చందోబృ్బందారక హితంబొనర్జితి మచ్చరితంబులు నీకుం గర్భగో చరంబులు గాకుండెడునే? మజియు 
ధర్మరక్షణార్హంబుగా నేమేమి సేయవలయు నవియెల్లనుం జేయువా6డ6 గృత్యంబులు గృతంబులైన మదీయ 
ప్రకృతిం బొందుదు( బరమేష్టినందనా! నీ వేకాంతికుండ వగుట నీకు నా తెటింగెల్ల నెటింగించితి' నని చెప్పి 
యమ్మునిం గని యనాహారులు ననింద్రియులు నస్వేదులు సుగంధి శ్వేతదేహులు నగు నమ్మానవులం జూపి 
“వీరేకాంతికులు' మన్మయధ్యానపరులునై యున్నవారు వీరలకు సమ్మర్థంబుగా మెల(గం దగదు. నీవింకం 
బొమ్మని పరమాదరంబునం బలికి వీడ్కొలిపిన నద్దేవమునిసత్తముండు పరమానందభరితు( డై 
బదరికాశ్రమంబునకుం జనుదెంచి నరనారాయణులం గాంచి. 388 

ప్రతిపదార్థం: ఒక్కొక్కకాలంబులన్‌= కొన్ని కొన్ని సమయాలలో; జగత్‌+హితంబుగాన్‌= (ప్రపంచానికి మేలు అయ్యేట్టు; 

జన్మకర్మంబులన్‌= జన్మలనూ, కర్మాచరణాలనూ (జన్మల రూపమైన కర్మలను); పూనుదున్‌= వహిస్తూ ఉంటాను; వినుము; 
వారాహరూపంబున్‌+తాల్చి= వరాహావతారం ధరించి; హిరణ్య+అక్షునిన్‌= హిరణ్యాక్షుడు అనే రాక్షసుడినీ; నారసింహ+మూర్తిన్‌= 
నరసింహరూపాన్ని; ధరించి= వహించి; హిరణ్యకశిపునిన్‌= హిరణ్యకశిపుడు అనే రాక్షసుడినీ; భృగువంశంబునన్‌= భృగు మహర్షి 
వంశంలో; జామదగ్భ్యుండు+అని= పరశురాముడు అనే రూపంతో (జమదగ్ని కుమారుడు); జనియించి= జన్మించి; సర్వక్షత్రంబునున్‌= 
సకల క్షత్రియసమూహాన్ని; దశరథుండు+అను= దశరథుడు అనే; రాజునకున్‌= రాజుగారికి; రామనామంబునన్‌= రాముడు అనే 
పేరుతో; పుట్టి= ప్రభవించి; రావణ+అసురున్‌= దశగ్రీవుడు అనే రాక్షసుడినీ; పరిమార్చన్‌+కలవాండన్‌= సంహరిస్తాను; భూభారంబు= 
భూమి బరువును; పాపుటకై= తగ్గించటంకోసం; యాదవకులంబునన్‌= యదువు అనే రాజుగారి వంశంలో; 'ప్రభవించి= జనించి; 
పురందర= ఇంద్రుడియొక్క; నందనుండై= కుమారుడై; అవతరించిన= పుట్టిన; నరుండు= అర్జునుడు; తోడ్పడన్‌= సహకరించగా; 
ఆ+కార్యంబున్‌= భూభారాన్ని తొలగించటమనే ఆ పనిని (కురుక్షేత్ర సంగ్రామంతో); నిర్వహింతున్‌= నిర్వహిస్తాను; ఏను= నేను; 
తొల్లి= పూర్వకాలంలో; నరనారాయణులు+అనియెడు= నరనారాయణులు అనే; నామంబులన్‌= పేరులతో; మూర్తిద్వయంబును= 


శాంతిపర్వను = షస్ట్థాశ్వాసము 1020 


రెండు రూపాలూ; బుషిత్వంబునున్‌= బుషిత్వమూ; వెలయన్‌= పరిఢవిల్లగా (ఒప్పగా); ఒలసి= పొంది; లోకరక్షణంబు= ప్రపంచ 
సంరక్షణ (ప్రాణిరక్ష); ఆచరించుచున్నవాండన్‌= చేస్తున్నాను; ఆ+మూర్తుల= ఆ నరనారాయణ అవతారాల; పదంపడి= తరువాత; 
కేళీమానుషత్వంబున్‌= విలాసార్థంగా మానవరూపం; కైకొని= చేపట్టి; ఇట్టు= ఇట్టా; చేయు+ఆ+అవతారంబునన్‌= చేసే ఆ 
శ్రీకృష్ణావతారంలో; కంస= కంసుడూ; కాలయవన= కాలయవనులూ; ముర= మురుడూ; నరక= నరకుడూ; బాణ= బాణుడూ; 
ప్రముఖులైన= మొదలైన; కంటకులన్‌= పీడకులను (లోక కంటకులు= లోకానికి ముళ్ళవంటివారు); చెణుతున్‌= నాశనం చేస్తాను 
(కంటకాలను చెజపటం అంటే చెక్కివేయటం); అందున్‌= వారిలో (ఆ పని చేస్తున్నప్పుడు); బాణ+అసురున్‌= బాణుడు అనే 
రాక్షసుడిని; కాతున్‌+అని= రక్షిస్తాను అని; పూని= పూనుకొని (బాధ్యత మీద వేసికొని); మహాదేవుండు= శంకరుడు; 
మహాసేనానీసహితుండై= ప్రమథసేనాపతి అయిన కుమారస్వామితో కలిసి (సేనాని= కుమారస్వామి); అడ్డపడన్‌= నాకు (బాణాసుర 
సంహారంలో) అడ్డురాగా; ఆ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఆ శివుడిని; జయించి= జయించి; బాణునిన్‌= (శివరక్షణలో 
ఉన్న) బాణాసురుడిని; పరాభవింతున్‌= అవమానపరుస్తాను (ఉషానిరుద్దుల వివాహంతో ఆ రాక్షసుడిని అవమానించటం); 
ఇంతకున్‌+మున్ను= ఇంతకుపూర్వం; మత్స్యత్వ+కూర్మత్వంబులన్‌= మత్స్యావతారాన్ని, కూర్మావతారాన్నీ (తాబేలు); ఒంది= 
ధరించి; నిఖిల= సమస్తమైన; ఛందః= వేదాలకూ (మత్సావతారంలో సోమకాసురుడిని జయించి వేదాలను ఉద్దరించటం); 
బృందారక= దేవతలకూ (క్షీరసము[ద్రమథనం - అమృతోత్పత్తి - కూర్మావతారం); హితంబు= మేలు; ఒనర్చితిన్‌= చేశాను; 
మత్‌+చరితంబులు= నా (ప్రవర్తనలు (చరిత్రలు - కథలు); నీకున్‌= నీకు; కర్షగోచరంబులు= చెవులకు వినిపించినవి; 
కాకుండెడునే?= కాకుండా ఉన్నాయా? (ఇవి వినే ఉంటావు - అని); మణియున్‌= ఇంకా; ధర్మరక్షణార్థంబుగాన్‌= ధర్మాన్ని 
రక్షించటంకోసమని; ఏమేమి+చేయన్‌+వలయున్‌= ఏమిటేమిటి చేయాలో; అవి+ఎల్లనున్‌= అవి అన్నీ; చేయువాండన్‌= చేస్తాను 
- చేస్తుంటాను; కృత్యంబులు= చేయవలసినవి; కృతంబులు+ఐనన్‌= చేయబడినవి అయినట్టయితే (చేయవలసినవన్నీ చేశాక); 
మదీయ (ప్రకృతిన్‌= నా సహజస్వభావాన్ని (స్థితిని); పొందుదున్‌= పొందుతాను; పరమేస్టినందనా!= (బ్రహ్మదేవుని పుత్రుడా! 
నారదుడా!; నీవు; ఏకాంతికుండవు+అగుటన్‌= ఏకా(గ్రచిత్తం కలవాడవు అవటంచేత; నీకున్‌= నీకు; నా+తెణుంగు+ఎల్లన్‌= నా 
పద్దతి (విధం) అంతా; ఎజీంగించితిన్‌= తెలియజెప్పాను; అని; చెప్పి= పలికి; ఆ+మునిన్‌= ఆ నారదమహర్షిని; కని= తిలకించి; 
అనాహారులు= ఆహారం తీసికోనివారూ; అనింద్రియులున్‌= ఇం(ద్రియచాంచల్యం లేనివారూ; అస్వేదులున్‌= చెమటపట్టనివారూ; 
సుగంధి= పరిమళించే; శ్వేతదేహులున్‌= తెల్లని శరీరాలు కలవారూ; అగు= అయినటువంటి; ఆ+మానవులన్‌= ఆ నరులను; 
చూపి= చూపించి; వీరు= వీరంతా; ఏకాంతికులున్‌= ఏకాగ్రత కలవారూ; మత్‌+మయ+ధ్యానపరులై= నాతో నిండిన ధ్యానం 
కలవారూ అయి (నన్నే ధ్యానిస్తూ); ఉన్నవారు= ఉన్నారు; వీరలకున్‌= ఈ దివ్యపురుషులకు; సమ్మర్హంబుగాన్‌= ఒత్తిడి అయ్యేట్టు 
(ఇబ్బంది అయ్యేట్టు); మెల(గన్‌+తగదు= సంచరించటం పనికిరాదు (నీ సంచారమూ నీ ఉనికీ వాళ్ళ ఏకాగ్రతను భంగపరుస్తుంది 
- అని); నీవు; ఇంకన్‌= ఇంక; పొమ్ము= తిరిగివెళ్ళుము; అని; పరమ+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో (ప్రేమతో, 
ఆత్మీయతతో); పలికి= చెప్పి; వీడ్కొలిపినన్‌= వీడ్కోలు ఇచ్చేసరికి; ఆ+దేవముని+సత్తముండు= దేవర్షులలో ఉత్తముడైన ఆ 
నారదుడు; పరమ+ ఆనంద భరితుండై= బ్రహ్మానందంతో నిండినవాడై; బదరికా+ఆ(శ్రమంబునకున్‌= తానుండే బదరికాశ్రమానికి 
(బదరి= రేగుచెట్టు); చనుదెంచి= తిరిగి వచ్చి; నరనారాయణులన్‌= నరనారాయణులు ఇద్దరినీ; కాంచి= దర్శించి. 


తాత్సర్యం: కొన్ని కొన్ని సమయాలలో లోకహితం కొరకు జన్మకర్మలను పూనుతూ ఉంటాను. వరాహరూపం 
తాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహరూపం ధరించి హిరణ్యకళిపుడినీ, భృగువంశంలో పరశురాముడై పుట్టి 
క్షత్రియలోకాన్నంతటినీ, దశరథరాముడిగా జన్మించి రావణుడినీ సంహరిస్తాను. యాదవకులంలో కృష్ణుడినై పుట్టి 
అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాను. నేను పూర్వం నరనారాయణు లనే పేర్లతో రెండు రూపాలతో, 
బుషిత్వంతో వెలసి జగద్రక్షణాన్ని చేస్తున్నాను. ఆ మూర్తులే తరువాత లీలామానుష రూపాలతో తమ కార్యాలను 
నిర్వహిస్తూ కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను రూపుమాపుతారు. 
అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ మహాత్ముడిని 
జయించి బాణుడిని అవమానించాను. ఇంతకు ముందు మత్స్యకూర్మభావాలను పొంది దేవగణాలకు మేలు చేశాను. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1021 


నా లీలలు నీవు వినకుండా ఉన్నావా? ఇంకా ధర్మరక్షణం కొరకు ఏయే పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాను. 
నా కర్తవ్యాలు పూర్తి కాగానే నా మూల(ప్రకృతిని మరల పొందుతాను. నారదా! ఏకా(గ్రచిత్తుడవు కావటంచేత నా 
తీరునంతా నీకు తెలిపాను' - అని పలికి ఆ మునిని చూచి నిరాహారులూ, ఇంద్రియ నిగ్రహులూ, స్వేదం లేనివారూ, 
సుగంధి శ్వేతదేహులూ అయిన ఆ మానవులను చూపి, వారు ఏకా[గ్రచిత్తులు, నన్నే స్మరించేవారూ అయి ఉన్నారు. 
వారికి ఇబ్బంది కలిగేటట్టు వ్యవహరించరాదు. నీ వింక పొమ్ము' అని పలికి గౌరవంగా వీడ్కోలు పలుకగా, నారదుడు 
పరమానందంగా బదరికాశ్రమానికి వచ్చి నరనారాయణులను దర్శించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. భక్తి వీడ్కొని చని మునిప్రతతి కెందు । నచ్యుతాననోద్గతము వేదార్థమయము 
యోగసాంఖ్యాత్మకమునైన వాగమృతము. | గర్భపుటపేయముగ జేయు గారవమున. 389 


ప్రతిపదార్థం: భక్తిన్‌= భక్తితో; వీడ్కొని= (విష్ణుమూర్తి దగ్గర) సెలవు తీసికొని; చని= నారదుడు వెళ్ళి; మునిప్రతతికిన్‌= 
మునిబ్బందానికి; ఎందున్‌= అంతటా; అచ్యుత= విష్ణుమూర్తియొక్క; ఆనన= ముఖంనుండి; ఉద్దతమున్‌= వెలువడినదీ; వేద+ 
అర్థమయమున్‌= వేదసారంతో నిండినదీ; యోగ+సాంఖ్య+ఆత్మకమున్‌= యోగరూపమూ, సాంఖ్యరూపమూ; ఐన= అయినటువంటి; 
వాక్‌+అమృతమున్‌= వా[గ్రూపమైన అమృతాన్ని; గారవమునన్‌= (ప్రేమతో; కర్లపుట= (చెవులు అనే దొప్పలతో) చెవులతో; 
పేయముగన్‌= (క్రోలబడేదిగా; చేయున్‌= చేశాడు (వాగమృతాన్ని మునుల చెవులకు పానీయంగా అందించాడు - అని). 
తాత్పర్యం: విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసికొని వెళ్ళిన నారదుడు తాను స్వామినుండి (గ్రహించిన ఉపదేశామృతాన్ని 
తక్కిన మహర్షులందరికీ కర్ల్ణరసాయనంగా అందించాడు. అదియే వేదసారం. యోగసారం. సాంఖ్యసారం. 
వ. _ నారదుం డట్లు విష్ణుని దివ్యవాక్యవితతి విద్వజ్ఞనంబులకు వినిపించుచు బ్రహ్మసభ కరిగి యందునుం 
బ్రకటించె' ననుటయు 'నప్పద్మభవునకు నది వింతయే?' యనిన నక్కౌంతేయాగ్రజుతో శాంతనవుం 'డా 
శతానందునకు నపరిజ్ఞాతంబునుం గలదే? యతనిం గొలువ వచ్చినట్టి సిద్దసాధ్యాదులకు వినిపించె(గాక' 
యని పలికి వెండియు నిట్లనియె. 390 
ప్రతిపదార్థం: నారదుండు; అట్టు; విష్ణుని= విష్ణుమూర్తియొక్క; దివ్య= దివ్యమైన; వాక్య+వితతిన్‌= వాకృమూహాన్ని; విద్వత్‌+ 
జనంబులకున్‌= పండితులకు; వినిపించుచున్‌= వినిపిస్తూ; (బ్రహ్మసభకున్‌= (బ్రహ్మదేవుడి సభకు; అరిగి= వెళ్ళి; అందునున్‌= 
ఆ సభలోకూడా; ప్రకటించెన్‌= అందరికీ వినిపించాడు; అనుటయున్‌= అని భీష్ముడు చెప్పటంతోనే; ఆ+పద్మభవునకున్‌= ఆ 
(బ్రహ్మదేవుడికి; అది= ఆ విషయం; వింతయే?= అంత కొత్తదా (ఎరుగనిదా)?; అనిన= అని అడిగిన; ఆ+కౌంతేయ+అ(గ్రజుతోన్‌= 
కుంతీపుత్రులలో (మొదటివాడైన) పెద్దవాడైన ఆ ధర్మరాజుతో; శాంతనవుండు= శంతను సుతుడు ఆ భీష్ముడు - ఇట్టా అన్నాడు: 
ఆ+శతానందునకున్‌= ఆ (బ్రహ్మదేవుడికి; అపరిజ్ఞాతంబునున్‌+కలదే?= తెలియనిది కూడా ఉన్నదా? (ఆయనకు అన్నీ తెలుసు 
అని); అతనిన్‌= ఆ (బ్రహ్మను; కొలువన్‌= సేవించటానికి; వచ్చినట్టి= వచ్చినటువంటి; సిద్దసాధ్య+ఆదులకున్‌= సిద్దులూ,సాధ్యులూ 
ఈ మొదలైన జనాలకు; వినిపించెన్‌+కాక= (నారదుడు) వినిపించాడు కానీ - అని పలికి= అని భీష్ముడు; వెండియున్‌= మళ్ళీ; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్పర్యం: అట్టా నారదుడు (బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఆ ఉపదేశామృతాన్ని ప్రకటించాడు" 
అని భీష్ము డనగా, ఆ విషయం (బ్రహ్మకు (క్రొత్తదా?' అని ఆ ధర్మరాజు అడిగాడు. (బ్రహ్మకు తెలియదని 
కాదు. ఆ సభకు వచ్చిన సిద్దసాధ్యాదులకొరకు ఆయన అట్టా చేశాడు” అని భీష్ముడు బదులిచ్చి, చెప్పటం 
మొదలు పెట్టాడు. 
క “క్రమమున వాజ శ్రయమగు న । య్యమృతము లోకమున. బరి నది మజ్జనకుం 
డమితదయం. జెప్పె నాకును । శమయుత! యేంజెప్పితిని విశదముగ నీకున్‌. 391 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1022 


ప్రతిపదార్థం: శమయుత!= ఇంద్రియనిగ్రహం కలవాడా!; క్రమమునన్‌= క్రమక్రమంగా (ఆనోటా ఆనోటా); వాక? మయము+అగు= 
వాగ్రూపమైన; ఆ+అమృతము= ఆ ఉపదేశామృతం; లోకమునన్‌= భూలోకమంతటా; పరణాన్‌= వ్యాపించింది; అది= దాన్ని; 
మత్‌+జనకుండు= మా తండ్రిగారు; అమితదయన్‌= మిక్కిలి దయతో; నాకునున్‌= నాకు; చెప్పెన్‌= తెలియజేశారు; ఏన్‌= 
నేను; నీకున్‌= నీకు; విశదముగన్‌= స్పష్టంగా; చెప్పితిని= తెలియజెప్పాను. 


తాత్పర్యం: “ఓ శాంతస్వభావా! విష్ణుమూర్తి అందించిన ఆ ఉపదేశామృతం క్రమక్రమంగా కర్ణాకర్షికగా 
లోకమంతటా వ్యాపించింది. మా తండ్రి దానిని నాకు అత్యంతదయతో బోధించాడు. నేనేమో నీకు విశదంగా 
తెలియజెప్పాను. 


క. మునులును సురలును దీనిని । విని కొనియాడుదురు విష్ణు వినుతింతురు భ 
క్రినిరూఢులై జపింతురు | మనమున. జపింతు రతిసమాహితు లగుచున్‌. 392 


ప్రతిపదార్థం: మునులునున్‌= మహర్షులూ; సురలునున్‌= దేవతలూ; దీనినిన్‌= ఈ ఉపదేశసారాన్ని; విని= ఆలకించి; 
కొనియాడుదురు= ప్రశంసిస్తారు; విష్ణున్‌= విష్ణుమూర్తిని; వినుతింతురు= స్తుతిస్తారు; భక్తి+నిరూఢులై= గాఢమైన భక్తి కలవారై; 
మనమునన్‌= మనస్సులో; జపింతురు= జపిస్తారు; అతి= మిక్కిలి; సమాహితులు+అగుచున్‌= సావధానులు అవుతూ; 
చర్చింతురు= (దీన్ని పలురకాలుగా) చర్చిస్తారు. 

తాత్పర్యం: ధర్మరాజా! విష్ణుమూర్తి అందించిన ఈ ఉపదేశసారాన్ని మునులూ, బుషులూ మెచ్చుకొంటారు. 
విష్ణుమూర్తిని స్తుతిస్తారు. భక్తితో దీన్ని జపిస్తారు. నలుగురూ కలిసినచోట ఏకాగ్రచిత్తులై దీనినే చర్చిస్తారు. ఇవన్నీ 
జరగటం నేను ఎరుగుదును. 


తే. నీవు నిట్టుల చేయు వినీతిపరుండు । విష్ణుభక్తుండు శమదమాన్వితుండు నైన 
యట్టివానికి జెప్పుమీ యచ్యుతాన । నోద్దతంబైన యిప్పురాణోత్తమంబు. 393 


ప్రతిపదార్థం: నీవున్‌= నీవుకూడా; ఇట్టులన్‌= ఇట్లాగే; చేయు(ము)= స్తుతించటం, జపించటం, చర్చించటం చేయుము; వినీతి 
పరు(డున్‌= వినయ సంపన్నుడూ; విష్ణుభక్తుండున్‌= విష్ణుభక్తుడూ; శమ+దమ+అన్వితుండున్‌= అంతర్చహిరింద్రియ నిగ్రహం 
కలవాడూ; ఐన+అట్టివానికిన్‌= అయినటువంటి వాడికి; అచ్యుత= విష్ణుమూర్తియొక్క; ఆనన= ముఖంనుంచి; ఉద్లతంబు+ఐన= 
వెలువడిన; ఈ+పురాణ+ఉత్తమంబున్‌= ఈ ఉత్తమ పురాణగాథను; చెప్పుమీ!= ఉపదేశించు సుమీ! 


తాత్సర్యం: ధర్మరాజా! నీవు కూడా ఇట్లాగే విష్ణుమూర్తిని స్తుతించుము. ఈ ఉపదేశం చర్చించుము. ఈ మం(త్రం 
జపించుము. అంతేకాదు, నీవు ఎవరికైనా ఈ ఉత్తమపురాణాన్ని చెప్పదలచుకొంటే వినయపరుడూ, విష్ణుభక్తుడూ 
ఇంద్రియని[గహం కలవాడూ అయిన వ్యక్తికే ఉపదేశించుము. 


క. నీ వినిన యుపాఖ్యానము । లేవియు సరిగావు దీని కిది దీర్దాయుః । 
శ్రీవిభవారోగ్యములం । గావించు. బఠించినం దగం దను వినినన్‌.” 394 


ప్రతిపదార్థం: నీ= నీయొక్క; వినిన= (ఇంతవరకూ) విన్నటువంటి; (నీవు విన్న - అని); ఉపాఖ్యానములు= ఉపకథలు; ఏవియున్‌= 
ఏవీ కూడా; దీనికిన్‌= ఈ ఉపాఖ్యానానికి; సరిగావు= సాటిరావు (సమానం కావు); ఇది= ఈ ఉపాఖ్యానం; తగన్‌= శ్రద్ధగా; 
తనున్‌= తనను; పఠించినన్‌= చదివినా; వినినన్‌= ఆలకించినా; దీరాయువుః= దీర్భమైన ఆయుర్జాయాన్నీ; శ్రీవిభవ= 
సంపద్ద్వైభవాన్నీ; ఆరోగ్యములన్‌= ఆరోగ్యాన్నీ (ఆయు్రీ= ఆయుస్సంపదనూ); కావించున్‌= కలిగిస్తుంది. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1023 


తాత్పర్యం: ధర్మజా! ఇంతవరకూ నీవు విన్న ఉపాఖ్యానాలు ఏవీ దీనికి సరిపోలవు. దీనిని శ్రద్దగా చదివినా, వినినా 
అట్టివారికి దీర్భాయుస్ఫూ, సకల సంపదలూ, వైభవాలూ, ఆరోగ్యమూ అన్నీ సమకూడుతాయి.' 


క. అని శాంతనవుండు సెప్పిన । విని మోదమునొంది పాండవేయులు దీనిన్‌ 
వినుచు. బరించుచు విష్ణుం । గొనియాడుదు రధికభక్తి. గురువంశవరా! 395 


ప్రతిపదార్థం: కురువంశవరా!= కురువంశంలో ఉత్తముడా! ఓ జనమేజయుడా!; అని= ఈ (ప్రకారంగా; శాంతనవుండు= 
శంతనుకుమారుడైన భీష్ముడు; చెప్పినన్‌= చెబితే; విని= ఆలకించి; మోదమున్‌+ఒంది= సంతోషించి; పాండవేయులు= 
పాండుపుత్రులు; దీనిన్‌= ఈ ఉపాఖ్యానాన్ని; వినుచున్‌= వింటూ; పఠించుచున్‌= పఠిస్తూ; విష్ణున్‌= విష్ణుమూర్తిని; అధికభక్తిన్‌= 
అత్యంతభక్తితో; కొనియాడుదురు= స్తుతించేవారు. 
తాత్సర్యం: (కథను మళ్ళీ జనమేజయ వైశంపాయనులకు కలుపుతున్నాడు.) “ఓ జనమేజయా! భీష్ముడు ఇట్లా 
చెప్పితే (శ్రద్దగా విన్న పాండుపు(త్రులు దీనినే వింటూ, పఠిస్తూ భక్తితో విష్ణుమూర్తిని స్తుతిస్తూ కాలం గడిపారు.” 
వ. అని చెప్పి వైశంపాయనుండు వెండియు. 396 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వైశంపాయనుండు= వ్యాసశిష్యుడైన వైశంపాయనముని; వెండియున్‌= తిరిగి ఇట్టా అన్నాడు: 
తాత్పర్యం: ఇంకా వ్యాసశిష్యు డైన వైశంపాయనముని ఇట్లా చెప్పాడు. 
ఉ. ' సాత్యవతేయు. డీ పరమ జప్యము భక్తి. బరించుచున్‌ వియ 

ద్గత్యభిరాము(డై నియమతత్ప్సరతం జను దుగవారికిన్‌ 

జ థొ ్ధ 
నిత్యము విష్ణుగాంచి మహనీయతరం బగు పూజనంబు సం 
స్తుత్యముగాంగ6 జేంతకు. గుతూహలసంపద పల్లవింపంగన్‌.” 397 


ప్రతిపదార్థం: నిత్యమున్‌= ప్రతిరోజూ; విష్ణున్‌= విష్ణుమూర్తిని; కాంచి= దర్శించి; మహనీయతరంబు+అగు= మిక్కిలి పవిత్రమైన 
(విలువైన); పూజనంబు= అర్భనను; సంస్తుత్యము+కా6గన్‌= పొగడొందేట్టు; చేంతకున్‌= చేయటానికి; కుతూహల సంపద= 
ఉత్సాహశ్రీ; పల్లవింప(గన్‌= చిగురొత్తగా; సాత్యవతేయు(డు= సత్యవతీ తనయుడైన వ్యాసుడు; ఈ+పరమ+జప్యమున్‌= 
ఉత్తమమూ జపించదగినదీ అయిన ఈ ఉపాఖ్యానాన్ని; భక్తిన్‌= భక్తితో; పఠించుచున్‌= పఠిస్తూ; వియత్‌+గతి+అభిరాముండై= 
ఆకాశగమనంతో శోభిల్లినవాడై; నియమతత్సరతన్‌= నియమనిష్టాపరుడై; దుగ్తవార్టికిన్‌= క్షీరసముద్రానికి; చనున్‌= వెడతాడు. 


తాత్పర్యం: ఈ పరమపవి(త్రమైన ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ వ్యాసుడు ఆకాశమార్గాన ప్రయాణం చేసి 

క్షీరసముద్రానికి వెళ్ళుతాడు. నిత్యమూ విష్ణుమూర్తిని దర్శించాలి, ఉత్తమపూజలు ఆచరించాలి అనే కుతూహలం 

వ్యాసుడి మనస్సులో ఎప్పుడూ పల్లవిస్తూ ఉంటుంది.” 

వ. అనిన విని జనమేజయుండు మోదంబునొంది యమ్ముని సత్తమునితోడ నీవు మోక్షం బత్యంత సుఖం బని 
చెప్పుదు. సకలజనంబులు నభ్యుదయకరంబులైన కర్మవిశేషంబులం దగిలి యుండుదు 'రొరుల నననేల? 
దేవతలును దద్ధర్మంబు వాటింపక హవ్యభోజనపరత్వం బూని యుండుదు రమ్మహాత్ము లట్లగుట యెట్లొకో? 
యని యేను విచారించుచుండుదు నత్తెటింగు దేటపడ నెలింగింపవే? యని యడిగిన నప్పారాశర్యశిష్యుం 
డా భూవరున కిట్లనియె. 398 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1024 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెబితే; విని= ఆలకించి; జనమేజయుండు= జనమేజయుడు; మోదంబున్‌+ఒంది= 
సంతోషించి; ఆ+మునిసత్తమునితోడన్‌= ఆ మునీశ్వరుడితో (వైశంపాయనుడితో); నీవు; మోక్షంబు= ముక్తి అనేది; అత్యంత 
సుఖంబు= మిక్కిలి సుఖమైనది; అని; చెప్పుదు(వు)= చెబుతావు; కానీ - సకలజనంబులున్‌= జనులందరూ; అభ్యుదయ 
కరంబులు+ఐన= భౌతికంగా అభివృద్ధిని కలిగించే; కర్మవిశేషంబులన్‌= ఆయా విశేషమైన పనులలో; తగిలి+ఉండుదురు= సక్తులై 
ఉంటున్నారు; ఒరులన్‌= ఇతరులను; అనన్‌+ఏల= అనటం ఎందుకుగానీ; దేవతలునున్‌= దేవతలుకూడా; తద్‌+ ధర్మంబున్‌= 
మోక్షధర్మాన్ని; పాటింపక= ఆచరించకుండా; హవ్యభోజన పరత్వంబున్‌= పురాడోశాన్ని తినటమే పనిగా; ఊని= స్వీకరించి; 
ఉండుదురు= జీవిస్తుంటారు (ఊనియుండుదురు); ఆ+మహాత్ములు= ఆ మహనీయులు; అట్టు= ఆ విధంగా; అగుట= కావటం; 
ఎట్టొకో!= ఎట్టా సమంజసం!; అని; ఏనున్‌= నేను; విచారించుచుండుదున్‌= ఆలోచిస్తూ ఉంటాను; ఆ+ తెజంగున్‌= వారు 
అట్లా ఉండటానికి కారణాన్ని; ఎజింగింపవే= తెలియజెప్పవా!; అని; అడిగినన్‌= అడిగితే; ఆ+పారాశర్యశిష్యుండు= ఆ 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు; ఆ+భూవరునకున్‌= ఆ జనమేజయ మహారాజుకి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: అని వైశంపాయనుడు చెప్పగా విని, జనమేజయుడు ఆ మునీశ్వరుడితో “నీవు ముక్తి అనేది మిక్కిలి 
సుఖమైనది అని చెప్పుతావు కానీ, జనులందరూ కేవలం భౌతిక విషయాలపైన మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. 
అంతే కాదు, దేవతలు కూడా మోక్షధర్మాన్ని ఆచరించకుండా పురోడాశాన్ని తినటమే పనిగా జీవిస్తుంటారు. 
ఇదేమిటి?- వీరెందుకు ఇట్టా అయ్యారు? అని నేను ఆలోచిస్తూ ఉంటాను. వారు అట్లా ఉండటానికి గల కారణాన్ని 
తెలియజెప్పు' మని అడుగగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ విధంగా తెలిపాడు. 


క _ విమలాత్ముండు పారాశ । ర్యమునీంద్రుండు శిష్యులను మహాభారతపం 
చమములగు వేదముల మే । రుమహీధరవాసియై కరుణ. జదివించెన్‌. 399 


ప్రతిపదార్థం: విమల+ఆత్ముండు= నిర్మలాంతరంగుడైన; పారాశర్యమునీంద్రుండు= ఆ వ్యాసుడు; మేరుమహీధర+వాసియై= 
మేరుపర్వతంమీద నివసిస్తున్నవాడై; శిష్యులను= తన శిష్యులను; మహాభారత పంచమములు+అగు= మహాభారతం అయిదవదిగా 
కలదైన; వేదములన్‌= వేదాలను (వేదాలు నాలుగయితే మహాభారతం అయిదవది. పంచమవేదం); కరుణన్‌= శిష్యులపట్ట దయతో; 
చదివించెన్‌= చదివించాడు (వేదాలను శిష్యులతో చదివించాడు అంటే నేర్పాడు అని). 


తాత్పర్యం: నిర్మలమనస్వి ఆ వ్యాసుడు మేరుపర్వతంమీద నివసిస్తూ తన శిష్యులకు నాలుగు వేదాలూ, 
పంచమవేదమైన మహాభారతమూ దయతో నేర్చాడు. 


వ. అట్టియెడ నేనును సుమంతు - పైల - జైమినులు నీ విప్పుడు నన్నడిగిన చందంబున నమ్మహాతు నడిగితిమి 
దానికి సుముఖుండయి సర్వజ్ఞుండును సదయహృదయుండును నగు సాత్యవతేయుండు మాకు నిట్లని 
యానతిచ్చె. 400 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అలా చదివిస్తున్న సమయంలో; ఏనునున్‌= నేనూ; సుమంతు= సుమంతుడూ; పైల= పైలుడూ; 
జైమినులు= జైమిని - అనే మేము నలుగురమూ; నీవు; ఇప్పుడు; నన్నున్‌= నన్ను; అడిగిన+చందంబునన్‌= అడిగినట్టే, ఆ+ 
మహాత్మున్‌= ఆ మహానుభావుడు వ్యాసుడిని; అడిగితిమి= అడిగాం; దానికిన్‌= ఆ విషయానికి; సుముఖుండు+అయి= 
అనుకూలుడై; సర్వజ్ఞుండునున్‌= అన్నీ తెలిసినవాడూ; సదయ+హృదయుండునున్‌= దయతో కూడిన హృదయం కలవాడూ; 
అగు= అయిన; సాత్యవతేయుండు= సత్యవతీతనయుడు - వ్యాసుడు; మాకున్‌= మాకు; ఇట్టు+అని= ఇట్టాగని; ఆనతి+ఇచ్చెన్‌= 
సెలవిచ్చాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1025 


తాత్పర్యం: ఆ సమయంలో నేనూ, సుమంతుడూ, పైలుడూ, జైమిని అనే నలుగురమూ నీవు ఇప్పుడు నన్ను 
అడిగినట్టే ఆ వ్యాసభగవానుడిని అడుగగా ఆయన ఇట్టా బదులిచ్చాడు. 


తే. ఏ నతీతంబులును వర్తమానములు న । నాగతమ్ములు నగు జగదఖిలవర్త 
నంబులును గను దివ్యబోధంబు గోరి । పాలకడలి తీరమున దపంబుసేసి. 401 


ప్రతిపదార్థం: ఏను= నేను; అతీతంబులును= కడచిపోయినవీ; వర్తమానములున్‌= జరుగుతున్నవీ; అనాగతమ్ములున్‌= (ఇంకా 

రానివీ) జరగబోయేవీ; అగు= అయిన; జగత్‌= ప్రపంచంయొక్క; అఖిల= సమస్తమైన; వర్తనంబులును= నడవడికలూ; కను= 

తెలిసికొనేటువంటి (దర్శించే); దివ్యబోధంబు= దివ్యజ్ఞానం; కోరి= వాంఛించి; పాలకడలి+తీరమునన్‌= క్షీరసముదద్రతీరంలో; 
తపంబు+చేసి= తపస్సు చేసి. 

తాత్పర్యం: శిష్యులారా! భూతభవిష్యద్వర్తమానాలలో ప్రపంచ(ప్రవర్తనను తెలిసికొనగలిగిన దివ్యదృష్టిని పొందాలని 

కోరి నేను క్షీరసముద్రతీరంలో తపస్సు చేశాను. 

వ.  నారాయణప్రసాదంబునం జేసి సిద్దమనోరథుండ నైతిం గావునం గల్పాదియందు' గమలసంభవప్రముఖ 
బృందారకు లాచరించిన కృత్యంబులు గానవచ్చు వానిం జెప్పెద దాన మీ యడిగిన యర్ధంబు దేటపడు 
వినుండు. 402 

ప్రతిపదార్థం: నారాయణ(ప్రసాదంబునన్‌+చేసి= నారాయణుడి అనుగ్రహంచేత; సిద్దమనోరథుండను+ఐతిన్‌= సిద్ధించిన కోరిక 

కలవాడను అయ్యాను (నా కోరిక సిద్ధించి ఆ దివ్యజ్ఞానమూ, దివ్యదృష్టీ లభించాయి అని); కావునన్‌= కాబట్టి; కల్పాదియందున్‌= 
సృష్టి ప్రారంభంలో; కమలసంభవ= (బ్రహ్మదేవుడూ; ప్రముఖ= మొదలైన; బృందారకులు= దేవతలు; ఆచరించిన= చేసినటువంటి; 
కృత్యంబులు= పనులు; కానవచ్చువానిన్‌= కనిపించే వాటిని (ఏవి ఎంత కనిపిస్తే అంత); చెప్పెదన్‌= చెబుతాను; (కానవచ్చున్‌= 
కనబడతాయి వానిన్‌= వాటిని, చెప్పెదన్‌= చెప్పుతాను); దానన్‌= దానివలన; మీ+అడిగిన+అర్థంబు= మీరు అడిగిన విషయం 

(ప్రయోజనం); తేటపడున్‌= స్పష్టపడుతుంది; వినుండు= వినండి. 

తాత్సర్యం: నారాయణుడి అను[గ్రహంచేత నా కోరిక సిద్ధించి, ఆ దివ్యజ్ఞానమూ, దివ్యదృష్టీ లభించాయి. కాబట్టి, 

ఠా Gy అ అ 
సృష్టి (ప్రారంభంలో (బ్రహ్మదేవుడూ మొదలైన దేవతలు చేసినటువంటి పనులు చెప్పుతాను. దానివలన మీకు 
ప్రయోజనం సిద్దిస్తుంది. మీ రడిగిన విషయం స్పష్టమౌతుంది. 

క. ఆదిత్యమరుద్వసురు । ద్రాదిసురులు మునులు నంబుజాసను(గని మా 
కేది కరణీయ మీశ? ద । యా దృష్టిని మమ్ము. జూచి యానతి యీవే? 403 

ప్రతిపదార్థం: ఆదిత్య= ఆదిత్యులూ; మరుత్‌= మరుత్తులూ; వసు= వసువులూ; రుద్ర= రుద్రులూ; ఆది= మొదలైన; సురులున్‌= 

దేవతలూ; మునులున్‌= బుషులూ; అంబుజ+ఆసనున్‌= పద్మగర్భుడైన బ్రహ్మదేవుడిని; కని= దర్శించి; ఈశ!= ప్రభూ!; మాకున్‌= 
మాకు; ఏది; కరణీయము?= కర్తవ్యం?; దయాదృష్టిని= దయగల దృష్టితో; మమ్మున్‌= మమ్మల్ని; చూచి= వీక్షించి; ఆనతి+ఈవే?= 
ఆజ్ఞాపించవా? 

By 

తాత్పర్యం: ఆదిత్యాది సమస్తదేవతలూ, మహర్షులూ ఒకరోజున (బ్రహ్మదేవుడిని దర్శించి ఇట్లా అడిగారు: “ప్రభూ! 

మాకు కర్తవ్యం ఏమిటో దయతో ఆజ్ఞాపించవా?' - అని. 

వ. అని విన్నవించిన విని భరితాదరుండగుచు నప్పరమేష్టి వారితో “మీ కెయ్యది కర్తవ్యంబో యను తలంపు 
మున్ననా చిత్తంబునం బొడమి యున్నయది. మీరు నిమ్మాట సెప్పి మేలు సేసితిరి. మీకును నాకును బ్రబలత్వం 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1026 


బెద్దానం గలుగు దాని నుపదేశించుటకుం బురుషోత్తము శరణు సొత్తము రం' డని పలికి వారునుం దానును 
దుర్ధవారాశితీరంబునకుం బోయి ఘోరంబగు తపంబు బహుసహస్ర సఖ్యంబులగు దివ్యవర్షంబు 
లాచరించిన వారలకు గంభీరమధురప్రకారయగు వాణి యిట్లని వీతెంచె. 404 


ప్రతిపదార్థం: అని; విన్నవించినన్‌= విజ్ఞప్తి చేస్తే విని= ఆలకించి; భరిత+ఆదరుండు+అగుచున్‌= ఆదరంతో నిండినవాడు 
అవుతూ; ఆ+పరమేస్టి= ఆ (బ్రహ్మ; వారితోన్‌= వారితో; మీకున్‌= మీకు; ఎయ్యది= ఏది; కర్తవ్యంబో= కర్తవ్యమో; అను= 
అనేటటువంటి; తలంపు= ఆలోచన; మున్ను+అ= మునుపే; నా చిత్తంబునన్‌= నా హృదయంలో; పొడమి+ఉన్నయది= పుట్టి 
ఉన్నది; మీరున్‌= మీరూ; ఈ+మాటన్‌= ఇదే మాట; చెప్పి= అడిగి; మేలు+చేసితిరి= మేలు చేశారు; మీకునున్‌= మీకూ; నాకునున్‌= 
నాకూ; ప్రబలత్వంబు= పుష్టి (ఆధిక్యం); ఎద్దానన్‌= దేనివలన; కలుగున్‌= కలుగుతుందో; దానిన్‌= దానిని; ఉపదేశించుటకున్‌= 
ఉపదేశించటానికి; పురుష+-ఉత్తమున్‌= శ్రీమన్నారాయణుడిని; శరణు+చొత్తము= శరణువేడుదాం; రండు= రండి; అని పలికి= 
అని చెప్పి; వారునున్‌= వారందరూ; తానునున్‌= తానూ; దుగ్గవారాశి తీరంబునకున్‌= క్షీరసము(ద్రతీరానికి; పోయి= వెళ్ళి; 
ఘోరంబు+అగు= తీవ్రమైన; తపంబు= తపస్సు; బహుసహ'్ర సంఖ్యంబులు+అగు= వేలకువేల సంఖ్య కలవైన; దివ్యవర్షంబులు= 
దివ్యసంవత్సరాలు (మానుష సంవత్సరాలు కాదు - వేలకు వేల దివ్యసంవత్సరాలు); ఆచరించినన్‌= చేస్తే; వారలకున్‌= వారికి; 
గంభీర= గంభీరమూ; మధుర= మధురమూ అయిన; ప్రకార+అగు= విధానం కలదైన; వాణి= (సరస్వతి) ఒక వాక్కు; ఇట్టు+అని= 
ఇలాగని; వీతెంచెన్‌= వినవచ్చింది (గాలిలో తేలివచ్చింది). 


తాత్పర్యం: అని వారు అడుగగా, ఆదరంతో ఆ బ్రహ్మ వారితో 'ఇదే ఆలోచన మునుపే నా హృదయంలో 
పుట్టి ఉన్నది. మీరూ ఇదే మాట అడిగారు. మీకూ, నాకూ ఆధిక్యం దేనివలన కలుగుతుందో, దానిని ఉపదేశించు 
మని శ్రీమన్నారాయణుడిని శరణు వేడుదాం రండి” అని చెప్పి వారందరూ తానూ క్షీరసము[ద్రతీరానికి వెళ్ళి, 
తీవ్రమైన తపస్సు వేలకువేల దివ్యసంవత్సరాలు చేయగా వారికి గంభీరమూ, మధురమూ అయిన ఒక వాక్కు 
ఈ విధంగా వినవచ్చింది. 


విష్ణు డదృశ్యరూపంబున బ్రహ్మాదిదేనతల కుపదేశించిన హితప్రకారము: (సం. 12-327-47,48,49) 


క. “మీ వచ్చినపని యెజుంగుదు । నీ వనజభవుండు జగము లిన్నిటికి గురుం 
డే విధి. బనిచిన నది శ్రుతి | భావితకర్మంబు దాన బరంగుదు. దగంగన్‌. 405 


ప్రతిపదార్థం: మీ+వచ్చినపని= మీరు వచ్చిన పని ఏమిటో; ఎబుగుదున్‌= ఎరుగుదును; ఈ+వనజభవుండు= ఈ (బ్రహ్మ 
(వనజము= పద్మం); జగములు+ఇన్నిటికిన్‌= ఈ జగత్తులు అన్నింటికీ; గురుండు= గురువు(తండ్రి); ఏ విధిన్‌= ఏ కర్తవ్యాన్ని; 
పనిచినన్‌= ఆజ్ఞాపించినా; అది; (శ్రుతి= వేదాలలో; భావిత= (ప్రతిపాదింపబడిన; కర్మంబు= పనే (అయి ఉంటుంది); దానన్‌= 
ఆ వేదంలోనే; తగంగన్‌= తగినట్టు; పరంగుదున్‌= నేనూ ఉంటాను (దానన్‌ అంటే ఆ ఆజ్ఞలోనే అనీ చెప్పవచ్చును). 


తాత్పర్యం: 'దేవతలారా! మునులారా! మీరు వచ్చిన పని ఏమిటో నేను ఎరుగుదును. ఈ (బ్రహ్మదేవుడు 
ముజ్జగాలకూ గురువు (సృష్టికర్త, తండ్రి. ఈయన ఏ కర్తవ్యాన్ని నిర్ణయించినా అది వేదప్రతిపాదితమే. నేనూ 
అందులోనే చరిస్తాను. 


వ. ఏనునుం జెప్పెద వినుండు వేదహితం బగు నొక్క యాగంబు సేయుం డందు భాగంబు నాకుం 
గల్పింపవలయు' ననిన వారుం బ్రీతి( బొంది. 406 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1027 


ప్రతిపదార్థం: ఏనునున్‌= నేనుకూడా; చెప్పెదన్‌= చెబుతాను; వినుండు= ఆలకించండి; వేదహితంబు+అగు= వేదవిహితమైన 
(వేదాలకు హితమైన); ఒక్క= ఒకానొక; యాగంబు= యజ్ఞం; చేయుండు= చెయ్యండి; అందున్‌= ఆ యాగంలో; నాకున్‌= 
నాకు; భాగంబు= భాగం; కల్పింపన్‌*వలయున్‌= కల్పించాలి; అనినన్‌= అని ఆకాశంలో ఒక కంఠం వినిపించేసరికి; వారున్‌= 
వారందరూ; ్రీతిన్‌= సంతోషాన్ని; పొంది= పొంది; 


తాత్పర్యం: నేను కూడా చెప్పుతాను వినండి. వేదవిహితమైన యజ్ఞం చెయ్యండి. ఆ యాగంలో నాకు భాగం 
కల్పించాలి” అని ఆకాశంలో ఒక కంఠం వినిపించే సరికి వారందరూ సంతసించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క కమలజు పంచిన క్రియ యా । గము వైష్ణవ మనంగ. జేసి, కల్పించిరి భా 

గము విష్ణున కం, దత డ | య్యమరుల మునివరులపై దయను గగనమునన్‌. 407 
ప్రతిపదార్థం: కమలజు= పద్మసంభవుడైన (బ్రహ్మదేవుడియొక్క; పంచిన= ఆజ్ఞాపించిన; (క్రియన్‌= విధంగా (బ్రహ్మ 
ఆజ్ఞాపించినట్టు); వైష్ణవము+అనంగన్‌= వైష్ణవం అనేటటువంటి; యాగము= యజ్ఞం; చేసి= నిర్వహించి; అందున్‌= ఆ యాగంలో; 
విష్ణునకున్‌= విష్ణుమూర్తికి; భాగము= భాగం; కల్పించిరి= కల్పించారు; అతండు= ఆ విష్ణుమూర్తి; ఆ+అమరుల= ఆ దేవతల; 
మునివరుల= మహర్షుల; పైన్‌= పైని; దయను= కృపతో; గగనమునన్‌= ఆకాశంలో. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన విధంగా 'వైస్లవం' అనే యజ్ఞం చేసి దేవతలూ, మునులూ అందులో 
విష్ణుమూర్తికి భాగం కల్పించారు. దానికి సంతోషించి ఆ విష్ణుమూర్తి వారిపై దయతో ఆకాశంలో. (తరువాతి 
వచనంతో అన్వయం). 


వ. అద్భశ్యుండై నిలిచి వారలతో నిట్లనియె. 408 
ప్రతిపదార్థం: అదృశ్యుండు+ఐ= కంటికి కనబడకుండా; నిలిచి= ఆకాశంలో నిలబడి; వారలతోన్‌= (బ్రహ్మాదిదేవతలతో, 
బుషులతో; ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: అదృశ్యరూపంలో ఆకాశంనుండి బ్రహ్మాదిదేవతలతో విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు: 

క, నా పంపునను బ్రవృత్తి । వ్యాపకయైనట్టి సత్మియం జేసితి రి 

ట్లీ పుణ్యంబునకును ఫల । రూపంబగుదాని నే నిరూపింతు( దగన్‌. 409 
ప్రతిపదార్థం: నా= నాయొక్క; పంపునను= ఆజ్ఞతో; ప్రవృత్తి వ్యాపక+ఐనట్టి= విస్తరించి జరిగినటువంటి; సత్రియన్‌= మంచిపనిని 

(సత్కార్యాన్ని); చేసితిరి= చేశారు; ఇట్టు= ఇట్టా చేసినటువంటి; ఈ పుణ్యంబునకున్‌= ఈ సుకృతానికి; ఫలరూపంబు+అగుదానిన్‌= 

ప్రతిఫలమైనదాన్ని; నేన్‌= నేను; తగన్‌= తగినట్టు; నిరూపింతున్‌= మీకు నిర్లయిస్తాను. 

తాత్సర్యం: మహర్షులారా! నా ఆజ్ఞమేరకు విస్తరించే ప్రవృత్తి కలిగిన ఒక మంచిపనిని చేశారు. ఇట్టా చేసిన ఈ 

పుణ్యానికి ఫలితాన్ని తగినట్టు మీకు నేను నిర్ణయిస్తాను. 

వ. మరీచి యంగిరసుం డత్రి పులస్యుండు పులహుండు క్రతువు వసిష్టుండను వీర లవ్వారిజభవునకు మానసపుత్రు 
లిమ్మహాత్ములు నట్టివార; వేదాచార్యులు యజ్ఞకార్యధుర్యులు; వీరు విధింప సర్వయజ్ఞంబులును మానవులు 
మాననీయంబులుగా నడప మీ కెల్లను నయ్యాగంబుల భాగంబులు గలిగి తద్ధాగంబుల నాప్యాయితులై 
యుపబృంహణంబు నొందువారలు సన సనక సనందన సనాతన కపిల సనత్కుమారులు 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1028 


పరమేష్టిమనోనిర్మితులు సహజజ్ఞాన విజ్ఞానులు నివృత్తిపరులునై సాంఖ్యయోగంబులకుం బ్రవర్తకు 
లగుచుండుదురు. వీరలచేత మోక్షధర్మంబులు సువ్యంజితంబు లగు. మీకుం దల్లియుం దండ్రియు గురుండును 
నివ్విరించియ. మదీయానుశాసనంబున నితండు సర్వానుశాసకుండై వర్తిల్లువా(డు. మత్పాలప్రభవుండైన 


౬ విరగ 


రుద్రుండు సర్వలోకారాధనీయుండును సకలవరప్రదుండునుం జుండీ! మీరు వొండు ; వేదోదితకర్మంబు 

లిక్కములభవుండును మరీచ్యాది ప్రజాపతులునుం బంచినట్లు నడవం గలయవి. యిది కృతయుగం బను 

పేరింటి యుత్తమకాలంబు; దీనియందు(బశువులు హింస్యంబులు గావు సంశయంబు వలవదని నిర్దేశించిన. 
410 


ప్రతిపదార్థం: మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్తుడు, పులహుడు, (క్రతువు, వసిష్టుడు - అను వీరలు= అనే వీరంతా; 
ఆ+వారిజభవునకున్‌= ఆ (బ్రహ్మకు; మానసపు(తులు= మనస్సు నుండి ప్రభవించిన కుమారులు; ఈ+మహాత్ములున్‌= -ఈ 
మహానుభావులందరూ కూడా; అట్టివారు+అ= అంతటివారే (బ్రహ్మతో సమానులు); వేద+ఆచార్యులు= వీరు వేదాలకు గురువులు; 
యజ్ఞకార్య= యజ్ఞకృత్యాలకు; ధుర్యులు= నిర్వాహకులు; వీరు= ఈ మరీచి ప్రభృతులు; విధింపన్‌= నియమాలు చేయగా; 
సర్వ యజ్ఞంబులును= అన్ని యజ్ఞాలూ; మానవులు= మనుష్యులు; మాననీయంబులుగాన్‌= గౌరవింపదగినవిగా; నడపన్‌= 
నిర్వహించగా; మీకున్‌= మీకు; ఎల్లను= అందరికీ; ఆ+యాగంబులన్‌= ఆ యజ్ఞాలలో; భాగంబులు= భాగాలు; కలిగి= లభించి; 
తద్‌+భాగంబులన్‌= ఆ భాగాలతో; ఆప్యాయితులై= తృప్తిపొందినవారై; ఉపబ్బంహణంబున్‌= వృద్దిని; ఒందువారలు= మీరంతా 
పొందుతారు; సన, సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమారులు= సనుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు, కపిలుడు, 
సనత్కుమారుడు - అనే వీరు; పరమేస్థి= బ్రహ్మయొక్క; మనః= మనస్సుచేత; నిర్మితులు= సృష్టింపబడినవారు (సంకల్పమా(త్ర 
సంభవులు); సహజ= జన్మసిద్దంగానే; జ్ఞానవిజ్ఞానులు= జ్ఞానవిజ్ఞానాలు కలవారు; నివృత్తిపరులునై= ముక్తి పరాయణులూ అయి 
(ప్రవృత్తి= విస్తరించటం; నివృత్తి= మరలటం); సాంఖ్యయోగంబులకున్‌= సాంఖ్యానికీ, యోగానికీ; ప్రవర్తకులు+అగుచుండుదురు= 
ప్రచారకులు అవుతుంటారు; వీరలచేతన్‌= వీరిచే; మోక్షధర్మంబులు= ముక్తికి సంబంధించిన ధర్మాలు; సువ్యంజితంబులు+అగున్‌= 
స్పష్టం చేయబడతాయి; మీకున్‌= మీకందరికీ; తల్లియున్‌= తల్లీ; తండ్రియున్‌= తండ్రీ; గురుండున్‌= గురువూ; ఈ+విరించి+అ= 
ఈ బ్రహ్మదేవుడే; మదీయ= నాయొక్క; అనుశాసనంబునన్‌= ఆజ్ఞతో; ఇతండు= ఈ (బ్రహ్మ; సర్వ+అనుశాసకుండై= సమస్తాన్నీ 
శాసించేవాడై; వర్తిల్లువాండు= వర్తిస్తాడు; మత్‌= నాయొక్క; ఫాల= నుదుటినుంచి; ప్రభవుండైన= పుట్టినవాడైన; రుద్రుండు= 
శివుడు; సర్వలోక= సమస్తలోకాలకూ; ఆరాధనీయుండును= పూజింపదగినవాడూ; సకల= సమస్తమైన; వర= వరాలనూ; 
'ప్రదుండునున్‌= ఇచ్చేవాడూ; చుండీ!= సుమా!; మీరు+పొండు= ఇంక మీరు వెళ్ళండి; వేద+ఉదిత= వేదాలలో చెప్పబడిన; 
కర్మంబులు= పనులు; ఈ+కమలభవుండును= ఈ బ్రహ్మదేవుడూ; మరీచి+ఆది+(ప్రజాపతులునున్‌= మరీచి మొదలైన 
ప్రజాపతులూ (బ్రహ్మతుల్యులు అన్నాడు కనక ప్రజాపతులే); పంచినట్టు= ఆజ్ఞాపించినట్టుగా; నడవన్‌+కలయవి= నడుస్తాయి; 
ఇది= ఇప్పుడిది; కృతయుగంబు అను+పేరిట= కృతయుగం అనే పేరుగల; ఉత్తమకాలంబు= ఉత్తమమైన కాలం; దీనియందున్‌= 
ఈ యుగంలో; పశువులు= జంతువులు; హింస్యంబులు= హింసించదగినవి (యజ్ఞాలలో పశుబలి); కావు= కాదు; 
సంశయంబు+వలవదు= సందేహం వద్దు; అని; నిర్దేశించినన్‌= ఆజ్ఞాపించేసరికి. 


తాత్సర్యం: మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, వసిష్టుడు - అనే (బ్రహ శ్రమానసపుత్రులూ, 
ఈ మహాత్ములూ సమానులే. వీరు వేదపండితులు, యజ్ఞకార్య నిర్వాహకులు. వేదం నిర్దేశించగా మానవులు 
యజ్ఞాలన్నీ గౌరవంగా నిర్వహించి మీకందరికీ హవిర్భాగాలు కల్పించగా వాటిని మీరు గ్రహించి తృప్తిపడి అభివృద్ది 
పొందండి. సన, సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమారులు (బ్రహ్మ మానసపు(త్రులు. వారు సహజజ్ఞానులు. 
ముముక్షువులు అయి సాంఖ్యయోగ మార్గాలను (ప్రవర్తింప చేస్తారు. వీరిచేత మోక్షధర్మాలు స్పష్టమౌతాయి. మీకు 
తల్లీ తండ్రీ, గురువు ఈ (బ్రహ్మయే. నా ఆజ్ఞచేత బ్రహ్మ సర్వశాసకుడిగా ఉంటాడు. నా నుదురునుండి పుట్టిన 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1029 


రుద్రుడు లోకాలన్నింట పూజించదగినవాడు, వరాల నిచ్చేవాడు సుమా! ఇక మీరు వెళ్ళండి. ఈ (బ్రహ్మదేవుడూ, 
మరీచి మొదలైన ప్రజాపతులూ ఆజ్ఞాపించినట్లు నడుచుకొనండి. ఇప్పుడు ఉత్తమకాలమైన కృతయుగం. దీనిలో 
పశువులను చంపకూడదు. అనుమానం వద్దు" అని ఆదేశించగా. 


క. మునులును సురలును విష్ణు । న్వినుతించి నమస్కరించి నిజపదములకుం 
జనిరి పరమేష్టి యొకరుండ | చన కచ్చట నిలిచె హరియు సన్నిహితుందై. 411 


ప్రతిపదార్థం: మునులునున్‌= మహర్షులూ; సురలునున్‌= దేవతలూ; విష్ణున్‌= విష్ణుమూర్తిని; వినుతించి= స్తుతించి; 
నమస్కరించి= (మొక్కి; నిజపదములకున్‌= తమ తమ స్థానాలకు (నెలవులకు); చనిరి= వెళ్ళిపోయారు; పరమేష్టి= (బ్రహ్మ; 
ఒకరుండు+అ= ఒక్కడే; చనక= వెళ్ళకుండా; అచ్చటన్‌= అక్కడ; నిలిచెన్‌= నిలబడ్డాడు; హరియున్‌= విష్ణుమూర్తికూడా; 
సన్నిహితుండు+ఐ= (బ్రహ్మదేవుడి చేరువకు వచ్చి - 


తాత్సర్యం: విష్ణుమూర్తి ఆజ్ఞను శిరసావహించి మునులూ, దేవతలూ నుతించి, నతించి ఎవరి నెలవులకు వారు 
వెళ్ళిపోయారు. (బ్రహ్మ ఒక్కడే వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన సమీపానికి వచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హయశిరోభాసితుండును హస్తకలిత । లలిత దండకమండలూజ్ఞ్వలు(డు సాంగ 
వేదముఖరముఖుండునై యాదరార్ధ । దృష్టి నిగుడంగ నిలిచి యద్దివిజముఖ్యు. 412 


ప్రతిపదార్థం: హయశిరః= గుర్రపు తలతో; భాసితుండునున్‌= ప్రకాశిస్తున్నవాడూ (హయగ్రీవుడు); హస్త= చేతిలో; కలిత= 
ధరించిన (అలరారుతున్న); లలిత= (సుకుమారమైన) అందమైన; దండ= దండమూ; కమండలు= కమండలువు-వీటితో; 
ఉజ్జలుండున్‌= ప్రకాశిస్తున్న వాడూ; స+అంగ= ఛందోజ్యోతిషాది షడంగాలతో కూడిన; వేద= వేదంతో; ముఖర= మారుమోగుతున్న; 
ముఖుండును= వదనంకలవాడు; ఐ= అయి; ఆదర+ఆ(ర్ట+దృష్టి= ఆదరంతో (ప్రేమతో); చెమ్మగిల్లిన చూపు; నిగుడంగన్‌= 
ప్రసరించగా; నిలిచి= చేరువలో నిలిచి; ఆ+దివిజముఖ్యున్‌= దేవతలలో ముఖ్యుడయిన ఆ (బ్రహ్మను (కౌగిలించుకొని). 


తాత్సర్యం: విష్ణుమూర్తి హయగ్రీవుడుగా దర్శనమిచ్చాడు. చేతులలో దండకమండలువులు భాసిస్తున్నాయి. 
సాంగంగా వేదధ్వని ముఖంలో మారుమోగుతున్నది. ఆదరంతో నిండి చెమ్మగిల్లిన కన్నులతో చూస్తూ బ్రహ్మను. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. కౌగిలించుకొని నీవు సర్వంబునకును విధాతవు గురుండవు ప్రభువవు నయి నడపుము. నీయందు 
సర్వభారంబునుం బెట్టి సుఖినై యుండెద. నడపుట నీకెప్పుడేని. గడిందియై తోంచె నప్పు డేను దోంచి 
సమస్తంబును సునీతంబు సేయంగలవా(డ ననియె6 దదనంతరం బావిష్టుం డంతర్శితుం డయ్యె. నిట్లు 
యజ్ఞంబు లందగ్రభాగార్హుండును యజ్ఞధారియునైన యప్పద్మనాభుండు ప్రవృత్తిధర్మంబు బ్రహ్మాదులకుం 
గృత్యంబు సేసి నివృత్తి ధర్మంబునందు నిష్టుండును విద్యాసహాయుండునునై సర్వగతుం డగుచు(జరియించు 
నని చెప్పి యప్పారాశర్యుండు. 413 

ప్రతిపదార్థం: కౌంగిలించుకొని= బ్రహ్మను ఆలింగనం చేసికొని; నీవుః సర్వంబునకునున్‌= సమస్తానికీ (యజ్ఞాలు అన్నింటికీ); 


విధాతవు= సృష్టికర్తవూ; గురుండవు= గురువువు; ప్రభువవు= అధికారివీ; అయి; నడపుము= నడిపించుము; నీయందున్‌= నీమీద; 
సర్వభారంబునున్‌= సమస్తభారాన్నీ (మొత్తం బాధ్యతల బరువునంతటినీ); పెట్టి= ఉంచి; సుఖినై= నేను సుఖిగా; ఉండెదన్‌= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1030 


ఉంటాను; నడపుట= ఈ కార్యభారాన్ని సాగించటం; నీకున్‌= నీకు; ఎప్పుడేనిన్‌= ఎప్పుడయినా; కడిందియై= కష్టమై; తోంెన్‌= 
తోస్తే (కష్టమనిపిస్తే); అప్పుడు; ఏనున్‌= నేను; తోంచి= ప్రత్యక్షమై; సమస్తంబునున్‌= అంతటినీ; సునీతంబు= బాగా నడప 
బడినదిగా; చేయంగలవాండన్‌= చేస్తాను; అనియెన్‌= అన్నాడు విష్ణుమూర్తి; తద్‌+అనంతరంబు= ఆ తరువాత; ఆ+విష్ణుండు= 
ఆ విష్ణుమూర్తి; అంతర్హితుండు+ అయ్యెన్‌= అంతర్జానం చెందాడు; ఇట్లు; యజ్ఞంబులందున్‌= యాగాలలో; అ[గ్రభాగ+అర్హుండున్‌= 
అగ్రస్థాన గౌరవానికి యోగ్యుడూ (అగ్రతాంబూలం అందుకుంటూ); యజ్ఞధారియున్‌+ఐన= యజ్ఞాలను ధరించేవాడూ అయిన; 
ఆ+పద్మనాభుండు= ఆ విష్ణుమూర్తి (పద్మం నాభియందు కలవాడు); ప్రవృత్తి ధర్మంబు= (క్రియాశీలమైన (ప్రవృత్తిధర్మాన్ని (కర్మా 
చరణమే (ప్రవృత్తి); (బ్రహ్మాదులకున్‌= (బ్రహ్మాదిదేవతలకూ, బుషులకూ; కృత్యంబు+చేసి= కర్తవ్యంగా ఏర్పరిచి; నివృత్తి 
ధర్మంబునందు= (నిష్కియారూపమై అంతర్ముఖలక్షణమైన) నివృత్తిధర్మంలో; నిష్టండునూ= (స్టిరపడినవాడూ) నిష్ట కలవాడూ; 
విద్యా+సహాయుండునున్‌= జ్ఞానమే సహాయంగా కలవాడూ; ఐ= అయి; సర్వగతుండు అగుచున్‌= అన్నింటా ఉన్న వాడవుతూ 
(సర్వ(త్ర నివసిస్తూ); చరియించున్‌= సంచరిస్తూ ఉంటాడు; అని చెప్పి= అని వివరించి; ఆ+పారాశర్యుండు= ఆ వ్యాసుడు - 
ఇంకా ఇట్టా అంటున్నాడు. (అ(గ్రభాగ+హరుండు= ప్రథమభాగం లేదా ఉత్తమభాగం అందుకొనేవాడు - అని పాఠాంతరం.) 
తాత్సర్యం: బ్రహ్మను ఆలింగనం చేసికొని, “నీవు యజ్ఞాల కన్నిటికీ సృష్టికర్తవు, గురువువు, అధికారివీ అయి 
నడిపించుము. నీమీద భారమంతా ఉంచి సుఖంగా ఉంటాను. నీ కెప్పుడైనా కష్టమనిపిస్తే నేను ప్రత్యక్షమై అన్నీ 
నడిపిస్తాను” - అని చెప్పి విష్ణువు అంతర్జాన మయ్యాడు. ఇట్టా యజ్ఞాలలో అ(గ్రభాగానికి యోగ్యుడూ, యజ్ఞధారీ 
అయిన ఆ విష్ణువు కూడా జ్ఞానకారకుడై, అన్నిటా ఉన్నవాడై (ప్రవర్తిలుతూ ఉంటాడు” అని చెప్పి ఆ వ్యాసుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. మొదల. గలిగించి జగముల. । బదిలంబుగ నునిచి వాని. బదపడి తనయం 
దొది(గించి మటియు నెమ్మెయి । నుదారగతి నడపు చిన్మయుని గొలుతు హరిన్‌. 414 


ప్రతిపదార్థం: జగములన్‌= లోకాలను; మొదలన్‌= ముందుగా; కలిగించి= సృష్టించి; పదిలంబుగన్‌= జాగ్రత్తగా; ఉనిచి= ఉంచి 
(పోషించి); వానిన్‌= ఆ లోకాలను; పదపడి= ఆ తరువాత; తనయందున్‌= తనలో; ఒది.గించి= లీనం చేసికొని; మజియున్‌= 
ఇంకా; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; ఉదారగతిన్‌= ఉదారమైన పద్దతిలో; నడపు= నిర్వహించే; చిన్మయునిన్‌= జ్ఞానమయ 
స్వరూపుడైన; హరిన్‌= విష్ణుమూర్తిని; కొలుతున్‌= (సేవిస్తాను) సేవిస్తున్నాను. 


తాత్సర్యం: లోకాలను సృష్టించి, పోషించి, కట్టకడపటికి వాటిని తనలోనే లీనం చేసికొని అన్నివిధాలా ఉదారంగా 
నడిపించే జ్ఞానమయుడు విష్ణుమూర్తి. ఆ దేవుడిని నేను సేవించుకొంటున్నాను. 


ఆ. అజుని విశ్వరూపు నమరుని సర్వామ । రాధినాథు నాద్యు సాంగవేద 
వేదితవ్యు నాత్మవేద్యు నీశాను న । వ్యయు( దపఃఫలాత్ము నాశ్రయింతు. 415 


ప్రతిపదార్థం: అజునిన్‌= పుట్టుకలేని వాడినీ; విశ్యరూపున్‌= విశృస్వరూపుడినీ; అమరునిన్‌= మృతిలేనివాడినీ (శాశ్వతుడు); 
సర్వ+అమర+అధినాథున్‌= సకలదేవతలకూ నాయకుడినీ; ఆద్యున్‌= తొట్టతొలివాడినీ; సాంగవేద= షడంగసహితాలైన వేదాలతో; 
వేదితవ్యున్‌= తెలుసుకోదగినవాడినీ; ఆత్మవేద్యున్‌= ఆత్మతోమా(త్రమే తెలియదగినవాడినీ; ఈశానున్‌= ఈశ్చరుడినీ; అవ్యయున్‌= 
వ్యయంలేనివాడినీ (మార్చులేనివాడు లేదా వినాశం లేనివాడు); తపః= తపస్సులకు; ఫల+ఆత్మున్‌= ఫలస్వరూపమైనవాడూ - 
అయిన (శ్రీ మహావిష్ణుమూర్తిని; ఆశ్రయింతున్‌= ఆశ్రయిస్తున్నాను (శరణు వేడుతున్నాను). 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1031 


తాత్సర్యం: అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, ఆత్మవేద్య, ఈశాన, అవ్యయ, తపఃఫలాత్మ 
అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి ఏర్పడ్డాయి. ఏవంవిధ లక్షణలక్షితుడైన ఆ దేవదేవుడిని 
సేవించుకొంటున్నాను. 


వ. అనిమటియు ననేకప్రకారంబుల నప్పరమముని యప్పుడు భావంబున నెలకొన్న నారాయణుం బ్రస్తుతించి 
మమ్ముం గలయ నవలోకించి పూర్వవృత్తాంతంబు ప్రజ్ఞాదృష్టిని నా కన్నయది మీ కెటింగించితి విష్ణుని 
దివ్యవచనంబుల చొప్పున నడచునది. యప్పరమేశ్వరుం గొలువుండు; వేదవాక్యంబులం దత్రకీర్తనంబు 
సేయుం డనియె; నేము నట్లకాక యని బుగ్యజుస్సామంబుల నా త్రిధాముం బ్రస్తుతించి మనంబుల 
నారాధించితి' మని చెప్పి వైశంపాయనుండు వెండియు. 416 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మతియున్‌= ఇంకా; అనేకప్రకారంబులన్‌= చాలా విధాలుగా; ఆ+పరమముని= ఆ దివ్యర్షి 
వ్యాసుడు; అప్పుడు= ఆ సమయంలో; భావంబునన్‌= హృదయంలో; నెలకొన్న= నివసిస్తున్న (నెలవు+కొను= నెలకొను); 
నారాయణున్‌= శ్రీమహావిష్ణుమూర్తిని; (ప్రస్తుతించి= బాగా స్తుతించి; మమ్మున్‌= శిష్యులమైన మమ్ములను; (వైశంపాయన పైల 
సుమంతు (ప్రభృతులను); కలయన్‌+అవలోకించి= పరిశీలనగా చూచి; పూర్వవృత్తాంతంబు= కడచిన కథను; ప్రజ్ఞాదృష్టిని= 
దివ్యదృష్టితో (తెలివి అనే చూపుతో); నా+కన్న+అది= నేను చూచినది; మీకున్‌= మీకు; ఎణింగించితిన్‌= తెలియజేశాను; విష్ణుని= 
విష్ణుమూర్తి చెప్పినటువంటి; దివ్యవచనంబుల+చొప్పునన్‌= దివ్యమైన వాక్కుల (ప్రకారం; నడచునది= వర్తించండి; ఆ+పరమేశ్వరున్‌= 
ఆ పరమేశ్వరుడిని; కొలువుండు= సేవించండి; వేదవాక్యంబులన్‌= వేదమంత్రాలతో; తద్‌= ఆ స్వామియొక్క; (ప్రకీర్తనంబు= 
సంస్తుతి; చేయుండు= చేయండి; అనియెన్‌= అని చెప్పాడు వ్యాసుడు; ఏమున్‌= మేముకూడా; అట్టకాక= అట్టాగే; అని; 
బుక్‌+యజాుస్‌+సామంబులన్‌= మూడు వేదాలతోనూ; ఆ+త్రిధామున్‌= ఆ విష్ణుమూర్తిని; ప్రస్తుతించి= బాగా స్తుతించి; 
మనంబులన్‌= మనస్సులలో; ఆరాధించితిమి= పూజించాము; అని చెప్పి= అని పలికి; వైశంపాయనుండు= ఆ వైశంపాయనమహర్షి 
వెండియున్‌= తిరిగి ఇలా అంటున్నాడు: 


తాత్సర్యం: అని, ఇంకా పెక్కు విధాలుగా వ్యాసుడు భావనాపథంలో నిలిచిన నారాయణుడిని కీర్తించి, మమ్ముల 
నందరినీ తేరిపారచూచి, “దివ్యదృష్టితో నేను చూచిన పూర్వవృత్తాంతం మీకు తెలియజెప్పాను. విష్ణుదేవుడి దివ్య 
వచనాల నాశ్రయించి ముందుకు నడవండి. పరమేశ్వరుడు కొలువుండే వేదవాక్యాలను గానం చేయండి.” అన్నాడు. 
“అట్టాగే చేస్తా' మని మేము బుగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో నివసించే విష్ణువును స్తుతించాము” అని 
చెప్పి వ్యాసుడు మళ్ళీ (ఇట్లా అన్నాడు). 
సీ. సర్వజ్ఞుండగు పరాశరనందనుని చేత । భాషితంబైన యప్పరమపుణ్య 

వృత్తంబు సదివిన విన్నను విప్రుండు । వేదవేదియు, రాజు విజయశాలి 

యును, వణిజుండు లాభోపేతుండును, శూద్రు(। డత్యంతసుఖియును నగు నరేంద్ర! 

కన్య సద్వరకరగ్రహణంబు వడయు, గ । ర్లిణియైన కాంత సద్దుణునిం బుత్రుం 


ఆ. _ గాంచు6 బ్రసవకాలకలయందు నెటి దప్పి | యున్న బిడ్డగలుగునువిద సుఖక 
రప్రసూతి నిర్థరతనొందు, వంధ్య సం । తానసిద్ది సమ్మదంబు నొందు. 417 


ప్రతిపదార్థం: సర్వజ్ఞండు= సమస్తమూ తెలిసినవాడైన; పరాశరనందనునిచేతన్‌= వ్యాసునిచే; భాషితంబైన= చెప్పబడిన; 
ఈ+పరమపుణ్య వృత్తంబు= మిక్కిలి పావనమైన ఈ కథను; చదివినన్‌= చదివినా; విన్ననున్‌= విన్నా; విప్రుండు= బ్రాహ్మణుడు; 


Pr 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1032 


వేదవేదియున్‌= వేదాలను తెలిసికొన్నవాడూ; రాజు= క్షత్రియుడు; విజయశాలియునున్‌= విజయవంతుడూ; వణిజుండు= 
వ్యాపారస్థుడు; లాభ+ఉపేతుండునున్‌= అధికలాభాలు పొందేవాడూ; శూద్రుండు= నాల్లవజాతివ్యక్తి; అత్యంత సుఖియునున్‌= 
మిక్కిలి సుఖాలు పొందేవాడూ; అగున్‌= అవుతాడు; నరేంద్ర= జనమేజయా!; కన్య= కన్య ఎవరయినా ఇది చదివినా, విన్నా; 
సత్‌+వర= ఉత్తమవరుడియొక్క; కరగ్రహణంబు= పాణిగ్రహణం (వివాహం); పడయున్‌= పొందుతుంది; గర్భిణియైన+కాంత= 
గర్భిణీ స్త్రీ అయితే; సద్గుణునిన్‌= మంచి గుణవంతుడైన; పుత్రున్‌= తనయుడిని; కాంచున్‌= ప్రసవిస్తుంది; ప్రసవకాల+కలయందున్‌= 
ప్రసవించే ముహూర్తంలో ఈ కథ వింటే (కళ= ముప్పది కాష్టలకాలం); నెజిదప్పియున్న బిడ్డ గలుగు నువిద= గర్భకోశంలో 
ఉండవలసిన తీరును తప్పి ఉన్న శిశువును ధరించిన స్త్రీ (గర్భంలో బిడ్డ అడ్డంతిరిగితే); సుఖకరప్రసూతి నిర్భరతన్‌= సుఖంగా 
ప్రసవించే స్థితిని; ఒందున్‌= పొందుతుంది (సుఖప్రసవం అవుతుంది - అని); వంధ్య= గొడ్రాలు; సంతానసిద్ది= సంతానప్రాప్తి 
వలన కలిగే; సమ్మదంబున్‌= సంతోషాన్ని; ఒందున్‌= పొందుతుంది (గొడ్రాలు కూడా సంతానవతి అవుతుందని ఈ కథ విన్నా 
చదివినా అని). 


తాత్పర్యం: వ్యాసుడు మాకందరికీ చెప్పిన ఈ పవిత్రకథను విన్నా, చదివినా విప్రుడు వేదవేత్త అవుతాడు. రాజు 
విజయశాలి అవుతాడు. వ్యాపారి అధికలాభాలు పొందుతాడు. శూద్రుడు సుఖాలు పొందుతాడు. కన్యకు మంచి 
వరుడు దొరుకుతాడు. గర్భిణీ'స్త్రీకి గుణవంతుడైన కొడుకు పుట్టుతాడు. గర్భకోశంలో బిడ్డ అడ్డం తిరిగి ఉన్న 
స్తీకయితే సుఖంగా ప్రసవం అవుతుంది. గొడ్రాలు సంతానవతి అవుతుంది. అంత పరమపావనమైనది ఈ కథి 
అని వైశంపాయనుడు ఫల(శ్రుతి చెప్పాడు. 


విశేషం: నెజి దప్పియున్న బిడ్డ గలుగునువిద - (ప్రసవకాల కళయందున్‌ - సుఖకర (ప్రసూతి నిర్భరతన్‌ - ఒందున్‌ అనే దానికి 
సంస్కృతమూలం ఇట్లా ఉన్నది: “లగ్నగర్భా విముచ్యేత గర్భిణీ జనయేత్సుతమ్‌.” 


భగవన్నామ నిర్వచన ప్రకారము (సం. 12-328-3) 

వ. “మణియు నెవ్విధంబు మనోరథంబులైనను సఫలంబు లను ననిన విని జనమేజయుండు 'గూఢంబు లగు 
విష్ణునామంబు లనిర్వచనంబులు వినవలతు వివరింపవే యనుటయు వైశంపాయనుం డమ్మహీ 
నాయకులతో నర్జునుం డడుగం గృష్టుండు వివరించిన నిజనామంబుల నిరుక్తి తెజంగెటింగించెద నాకర్ణింపు 
మప్పార్ధుని బోధించుటకై యద్దేవుం డిట్లనియె. 418 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఏ+విధంబు= ఏ రకమైన; మనోరథంబులైనను= కోరికలైనా; సఫలంబులు+అగున్‌= 
ఫలిస్తాయి; అనినన్‌= అని చెబితే; విని; జనమేజయుండు= ఆ జనమేజయుడు; గూఢంబులు+అగు= రహస్యాలైన; విష్ణు 
నామంబులు= విష్ణుమూర్తి నామధేయాలు; అనిర్వచనంబులు= నిర్వచనాలకు లొంగేవి కావు; వినన్‌+వలతున్‌= వినాలి అని కోరు 
కుంటున్నాను; వివరింపవే= దయచేసి వివరించవా?; అనుటయును= అనటంతోనే; వైశంపాయనుండు= వైశంపాయనుడు (ఇలా 
చెబుతున్నాడు); అర్జ్హునుండు= కిరీటి; అడుగన్‌= అడిగినప్పుడు; ఆ+మహీ+నాయకులతోన్‌= ఆ పాండవులకు(తో); కృష్ణుండు= 
శ్రీకృష్ణపరమాత్మ; వివరించిన= వివరించి చెప్పినటువంటి; నిజనామంబుల= తన నామధేయాలు; నిరుక్తి= నిర్వ్భచనంయొక్క; 
తెజణంగున్‌= పద్దతిని; ఎణింగించెదన్‌= నీకు తెలియజెపుతాను; ఆకర్షింపుము= వినుము; ఆ+పార్డునిన్‌= ఆ అర్జునుడిని; 
బోధించుటకై= జ్ఞానవంతుడిని చెయ్యటంకోసం; ఆ+దేవుండు= ఆ శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్పర్యం: “ఇంకా ఎటువంటి కోరికలైనా ఫలిస్తాయి” - అనగా విని జనమేజయుడు 'గూఢములైన విష్ణువు నామాలు 
నిర్వచనాలకు లొంగేవికావు. అయినా వాటిని వినాలని ఉన్నది. చెప్పుము” అనగా వైశంపాయనుడు జనమేజయుడితో 
- “ఇదే ప్రశ్నను అర్జునుడు అడుగగా విష్ణువు తన నామాలను నిర్వచించిన విధం చెప్పుతాను వినుము అని 
ఇట్టా అన్నాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1033 


తే. *“నరుండు నారాయణుండు ననంగ6 బరంగు । నిత్యపురుషులు నీవును నేను6 జుమ్ము 
భువనహిత మాచరింపంగాం బూని వేడ్క! వచ్చి యిమ్మహి( బుట్టినవార మనఘ! 419 


ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా! అర్జునా!; నరుండున్‌= నరుడూ; నారాయణుండున్‌= నారాయణుడూ; అనంగన్‌= అని; 
పరంగు= ఒప్పే; నిత్యపురుషులు= సదాతన పురుషులు; నీవునున్‌= నీవూ; నేనున్‌= నేనూ; భువన= లోకాలకు; హితము= మేలు; 
ఆచరింపంగాన్‌= చెయ్యటంకోసం; పూని= పూనుకొని; వేడ్కన్‌= వేడుకగా (లీలావిలాసంగా); వచ్చి= అవతరించి; -ఈ+మహిన్‌= 
ఈ భూలోకంలో; పుట్టినవారము= మనం ఇద్దరమూ జన్మించాం. చుమ్ము= సుమా!; 

తాత్సర్యం: 'పావనా! అర్జునా! నీవూ నేనూ - నరుడూ నారాయణుడూ అనే నిత్యపురుషులం. లోకహితం కోరి 
ఈ భూలోకంలో ఇట్లా జన్మించాం సుమా! 


వ. గూఢంబులగు మదీయాభిధానంబుల యర్థంబులు దేటపలిచెద నాకర్ణింపుము. 420 


ప్రతిపదార్థం: గూఢంబులు+అగు= అతి నిగూఢాలైన; మదీయ= నాయొక్క; అభిధానంబుల= నామధేయాలు; అర్థంబులు= 
అర్థాలు; తేటపణిచెదన్‌= నీకు విశదపరుస్తాను; ఆకర్షింపుము= ఆలకించుము. 


తాత్సర్యం: అతి నిగూఢాలైన నా నామధేయాల అర్థాలు నీకు విశదపరుస్తాను. ఆలకించుము. 


క నారము లనయగా జలముల । పే రయనం బనంగ నెలవు ప్రీతిగ నాకున్‌ 
నారము లయనం బగుటను | నారాయణు. డండ్రు జనులు నన్ను. గిరీటీ! 421 


ప్రతిపదార్థం: కిరీటీ!= అర్జునా!; నారములు+అన(గాన్‌= నారములు అంటే; జలముల+పేరు= నీటికి పర్యాయపదం (పేరు); 
అయనంబు+అనంగన్‌= అయనము అంటే; నెలవు= స్థానం అని అర్థం; ప్రీతిగన్‌= ఇష్టంగా; నాకున్‌= నాకు; నారములు= నీళ్ళు; 
అయనంబు= నివాసస్థానం; అగుటను= అవ్వటంవలన; నన్నున్‌= నన్ను; జనులు= (ప్రజలు; నారాయణుండు+అండ్రు= 
నారాయణుడు అంటారు. 

తాత్పర్యం: అర్జునా! నారములు అంటే నీళ్ళు. ఆయనము అంటే నివాసం. నాకు నారములు అయనం కాబట్టి 
(నార+అయన - నార మయనం యస్య సః - నారాయణఖ నన్ను ప్రజలంతా నారాయణుడు అంటారు. 


క _ వసియింతు నే జగములన్‌ । వసియించున్‌ జగములెల్ల నాయం దిమ్మె 
పొసంగి వెలుంగుచునుండుట । నసద్భశగుణ! వాసుదేవు( డనంగం బర(గుదున్‌. 422 


ప్రతిపదార్థం: అసదృశగుణ!= సాటిలేని సద్గుణాలు కలవాడా!; ఏన్‌= నేను; జగములన్‌= జగత్తులలో; వసియింతున్‌= 
నివసిస్తూంటాను; జగములు+ఎల్లన్‌= జగత్తులన్నీ; నాయందున్‌= నాలో; ఇమ్ము+ఐ= నెలకొన్నవై (స్థానం కల్పించుకొని, ఇమ్ము= 
స్థానం); వసియించున్‌= నివసిస్తూ ఉంటాయి; పొసంగి= అట్టా పొల్ఫారి; వెలుంగుచున్‌+ఉండుటన్‌= విరాజిల్లుతూండటంచేత; 
వాసుదేవు(డు+అన(గన్‌= వాసుదేవుడు అనే పేరుతో; పరంగుదున్‌= ఒప్పుతాను. 


తాత్సర్యం: సద్గుణసంపన్నా! నేను జగత్తులన్నింటా ఉంటాను. అన్ని జగత్తులూ నాలో ఉంటాయి. ఇట్టా 
ఒప్పెసలారటంవలన నన్ను “వాసుదేవుడు అంటారు. 


క వ్యాపించి రోదసీకుహ । రాపూర్ణత్వమున నునికి నధికక్రమణ 
శ్రీ పొలుపున విష్ణుండను । దీపితనామంబునను బ్రతీతు(డ నగుదున్‌. 423 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1034 


ప్రతిపదార్థం: వ్యాపించి= విస్తరించి; రోదసీకుహర= అంతరిక్షగుహలో (కుహరం= గుహ); ఆపూర్ల్ణత్వ మునన్‌= పూర్తిగా పిక్కటిల్లి; 
ఉనికిన్‌= ఉండటంచేత; అధిక= అధికంగా; క్రమణ= ఆ(క్రమించటమనే; శ్రీ= సంపత్తియొక్క; పొలుపునన్‌= అందంచేత 
(జగద్వ్యాపకత); విష్ణుండు= విష్ణుడు (వ్యాపనశీలుడు); అను= అనేటువంటి; దీపిత= (ప్రకాశించే; నామంబునను= పేరుతో; 
ప్రతీతు(డన్‌+అగుదున్‌= ప్రసిద్దిపొందాను (పొందుతాను). 


తాత్సర్యం: రోదసీకుహరంలో నేనే పిక్కటిల్లి ఉంటాను. మిగతా జగత్తు అంతటా ఆక్రమించి ఉన్నవాడినీ నేనే. 
ఈ రెండు లక్షణాలవలనా నాకు 'విష్ణుడు' అనే పేరు ప్రసిద్దికెక్కింది. 
ac) ఠా 

తే. దమమునాం గల యుత్తమధర్మ మెడ(ద | నలవథిచి నన్ను గామించు నార్యజనము 

దివియు భువియు నా నడుమన తేజరిల్లు । నట్టు లగుట దామోదరు. డండ్రు నన్ను, 424 
ప్రతిపదార్థం: దమము+నాన్‌= దమం అనే పేరుతో (ఇంద్రియ నిగ్రహం); కల= ఉన్న; ఉత్తమ ధర్మము= ఉత్తమగుణం; 
ఎడందన్‌= హృదయంలో; అలవటిచి= అభ్యసించి; నన్నున్‌= నన్ను; ఆర్యజనము= సజ్జ్ఞనసమూహం; కామించున్‌= కోరుకొంటుంది; 
దివియున్‌= ఊర్ల లోకమూ; భువియున్‌= భూలోకమూ; నా+నడుమన్‌+అ= నా పొట్టలోనే (ఉదరంలోనే); తేజరిల్లున్‌= 


ప్రకాశిస్తూంటాయి; అట్టులు+అగుటన్‌= అలా కావటం వలన; నన్నున్‌= నన్ను; దామ+ఉదరు(డు= దామోదరుడు; అండ్రు= 
అంటారు. 


తాత్సర్యం: దమము అనే ఉత్తమ లక్షణం ఉన్న సజ్జనులు నన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఊర్హృలోకమూ, భూలోకమూ 
నా ఉదరంలోనే ఉంటాయి. ఈ రెండు కారణాలవలనా నాకు దామోదరుడు అనే పేరు ఏర్పడింది. 


విశేషం: దీని మూలశ్లోకం ఇట్లా ఉన్నది: “దమాత్సిద్దిం పరీప్పంతో మాం జనాః కానుయంతి హి । దినం చోర్వీం చ నుధ్యం 
చ తస్మాత్‌ దామోదరో హ్యహమ్‌ ॥” (12-328-39). “దామ్మి ఉదరే మనసి కుర్వంతి ధ్యాయంతీతి దామోదరః” అని వ్యాఖ్యానం. 


ఆ. అన్నమును జలంబు నమృతంబు వేదంబు. | బృశ్ని యనంగ నొప్పుపేరం బరంగు, 
నది మదీయగర్ధ మగుట విద్వజ్ఞను | లనఘ! పృశ్నిగర్జుం డండ్రు నన్ను. 425 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! పార్టా; అన్నమును= అన్నమూ (తినేది ఏదయినా); జలంబున్‌= నీరూ; అమృతంబున్‌= 
అమృతమూ (సు ధ); వేదంబున్‌= వేదమూ; పృళ్ని+ అన(గన్‌= పృశ్ని అని; ఒప్పు= ఒప్పేటటువంటి; పేరన్‌= పేరుతో; పరంగున్‌= 
అలరారుతూ ఉంటాయి; అది= ఆ పృశ్ని అనేది; మదీయ= నాయొక్క; గర్భము+అగుటన్‌= గర్భంలో ఉండటంచేత (అదే 
నా గర్భం కావటంచేత); విద్వత్‌+జనులు= పండితులు; నన్నున్‌= నన్ను; పృల్ని గర్భుండు= పృల్నిగర్భుడు; అం(డ్రు= అంటారు. 
తాత్పర్యం: పార్థా! అన్నమూ, జలమూ అమృతమూ, వేదమూ - వీటికి పృళ్ని అని పేరు. అదే నా గర్భం. అందుచేత 
పండితులు నన్ను పృళ్నిగర్భుడు (పృల్ని గర్భంగా కలవాడు) అంటారు. 


విశేషం: “పృళ్ని రిత్యుచ్యతే చాన్నం వేదా ఆపో౭మృతం తథా! మమైతాని సదా గర్భే పృళ్నిగర్భస్తతో హ్యహమ్‌ ॥” అని దీని 
మూలశ్లోకం. 


క ఇనరశ్ములు( జంద్రాంశులు । ననలశిఖలు గేశ సంచయము నాకుం గా 
వున గేశవాభిధానం । బున గొనియాడుదురు నను. బ్రబుద్దజనంబుల్‌. 426 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1035 


ప్రతిపదార్థం: ఇనరశ్ములున్‌= సూర్యకాంతులూ; చంద్ర+అంశులు= చంద్రకాంతులూ; అనల+శిఖలు= అగ్నిజ్వాలలూ 
(శిఖ= చివరిభాగం); నాకున్‌= నాకు; కేశసంచయము= కేశస మూహం; కావునన్‌= కాబట్టి; ననున్‌= నన్ను; ప్రబుద్దజనంబుల్‌= 
జ్ఞానులైన (ప్రజలు (మహర్షులు); కేశవ+అభిధానంబునన్‌ (అభిధానమునన్‌)= కేశవ అనే పేరుతో; కొనియాడుదురు= 
స్తుతిస్తూ ఉంటారు. 

తాత్పర్యం: సూర్యకిరణాలూ, చంద్రకిరణాలూ, అగ్నిజ్వాలలూ నాకు కేశసమూహం. అందుచేత జ్ఞానులైన పెద్దలు 
నన్ను కేశవనామంతో స్తుతిస్తూ ఉంటారు. 


క _ క్షత్రము బ్రహ్మమునైలో । కత్రాణన మాచరింప( గావలసి పృథా 
పుత్రా! యగ్నీషోములు । చిత్రస్థితి వెలు(గుదురు ప్రసిద్ధాకృతులన్‌. 427 


ప్రతిపదార్థం: పృథా+పుత్రా= పృథాదేవి కుమారుడా! పార్గా!; క్షత్రము= క్షత్రియత్వమూ; (బ్రహ్మమున్‌= (బ్రహ్మత్వమూ; ఐ= 
పొంది; లోక+(త్రాణనమున్‌= లోకాలను రక్షించటం; ఆచరింపన్‌+కావలసి= చేయవలసి వచ్చి; అన్నీషోములు= అన్ని,చంద్రుడూ; 
చిత్రస్థితిన్‌= విచిత్రమైన స్థితితో; ప్రసిద్ద+ఆకృతులన్‌= (ప్రసిద్దమైన రూపాలతో వెలుంగుదురు= ప్రకాశిస్తూ ఉంటారు. 
తాత్సర్యం: పార్థా! లోకరక్షణకొరకు క్షత్రియత్వమూ, బ్రాహ్మణత్య్వమూ స్వీకరించి అగ్ని, చంద్రుడు విచిత్రస్థితితో 
ప్రసిద్దమైన ఆకారాలతో (ప్రకాశిస్తూ ఉంటారు. 


వ. అని చెప్పి బ్రహ్మక్షత్ర పదంబులు విప్రరాజ నిర్దేశంబు లగుటదేటపడం బలికి విప్రుల రాజుల మహానుభావంబులు 
విలసిల్లినయెడలు నిదర్శనంబులుగా నిరూపెంచి యుపన్యసించి యవియెల్ల నగ్నీషోమమాహాత్యంబు 
గావు టెలింగించి. 428 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; బ్రహ్మక్షత్రపదంబులు= (బ్రహ్మ అనే పదమూ, క్షత్ర అనే పదమూ; విప్ర -రాజ - నిర్దేశంబులు= 
విపుడికీ, రాజుకీ నిర్దేశకాలు (వాచకాలు); అగుట= అవ్వటం; తేటపడన్‌= స్పష్టపడేట్టు; పలికి= వివరించి; విప్రుల= (బ్రాహ్మణుల 
యొక్క; రాజుల= రాజులయొక్క; మహానుభావంబులు= మాహాతా ఖ్రలు; విలసిల్లిన ఎడలు= విరాబిల్లిన తావులు; నిదర్శనంబులుగాన్‌= 
సాక్ష్యాలుగా; నిరూపించి= చూపించి; ఉపన్యసించి= ప్రసంగించి; అవి ఎల్లన్‌= అవి అన్నీ; అగ్నీషోమ మాహాత్మ్యంబు= అగ్నీషోమ 
మాహాత్మ్యము; కావుట= కావటం; ఎజీంగించి= తెలియజెప్పి - 
తాత్సర్యం: అని బ్రహ్మ, క్షత్రపదాలు వరుసగా వప్రుతికీ రాజుకీ నిర్దేశకాలు కావటం వివరించి, బ్రాహ్మణులయొక్క, 
రాజులయొక్క మాహాత్మ్యాలు విరాజిల్లిన తావులు సాక్ష్యాలుగా చూపి, అవి అన్నీ అగ్నీ షోమ మాహాత్మ్యము కావటం 
తెలియజెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  బోధనస్థాపనంబులు బుధవరేణ్య! । యగ్నియును సోముండును జేసి యఖిలజగము 
నఖిలహర్న్షంబు. బొందింతు రవ్యయప్ర । వర్తనత్వంబు దమయందు వటిలుచుండ. 429 


ప్రతిపదార్థం: బుధవరేణ్య!= ఓ పండితా(గ్రణీ! విజయా!; బోధన= మేలుకొల్పటం (వికాసం); స్థాపనంబు= స్థిరపరచటం లేదా 
వృద్దిపొందించటం అనే పనులను; అగ్నియును= అగ్నిదేవుడూ (ఇతడే సూర్యుడు); సోము(డును= చంద్రుడూ; చేసి= నిర్వర్తించి; 
అవ్యయ= వ్యయంకాని; ప్రవర్తనత్వంబు= చైతన్యం (జగత్తును ప్రవర్తింపజేసే అవ్యయ శక్తి - సూర్యచంద్రులు); తమయందున్‌= 
తమలో; వజలుచున్‌+ఉండన్‌= ఒప్పి ఉండటంచేత; అఖిలజగమున్‌= సకల ప్రపంచాన్నీ; అఖిలహర్షంబున్‌= అంతులేని ఆనందం 
(ఖిలము కానిది అఖిలం= వినాశం లేనిది); పొందింతురు= పొందేటట్లు చేస్తారు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1036 


తాత్పర్యం: మేలుకొల్పటం, వృద్దిపొందించటం అనే పనులు వరుసగా అగ్నిదేవుడూ, చంద్రుడూ చేస్తారు. 
ప్రపంచానికి అవ్యయమైన చైతన్యాన్ని వీరు (ప్రసాదించి ఆనందింపజేస్తుంటారు. 


విశేషం: దీనికి మూలమైన శ్లోకాలు ఇట్లా ఉన్నాయి. “సూర్యాచంద్రమసా శశ్వత్‌ కేశైర్న్మే2ంశుసంజ్ఞితైః । బోధయం స్తాపయంశ్రైన 
జగదుత్తిష్టతః పృథక్‌ ॥ బోధనాత్తాపనాచ్చైన జగతో హర్షణం భవేత్‌! అగ్నీషోముకృతైరేభిః కర్మభిః పాండునందన ॥” (12330 - 
1,2). వీటిలో 'స్టాపనాతో అనేది పాఠాంతరంగా కనపడుతున్నది. దానినే తిక్కన స్వీకరించాడు. తాపనం అంటే వేడితో 
తపింపజేయటం. అది చంద్రుడి పనిగా మూలక్షోకం చెప్పుతున్నది. ప్రకృతివిరుద్దం. కాబట్టి స్టాపనాత్‌ అనేదే సాధుపాఠంగా 
భావించాలి. చంద్రుడు ఓషధీకారకుడూ, వృద్దికారకుడూను. సూర్యాచం[ద్రమసౌ అని మొదటి క్లోకంలోనూ, అగ్నీషోమౌ అని 
రెండవశ్టోకంలోనూ ఉన్నది. సూర్యాగ్నులకు అభేదం. సూర్యుడు అస్తమిస్తూ తన తేజస్సును అగ్నిలో నిక్షేపిస్తాడని వేదోక్తి. 'దినాంతే 
నిహితం తేజః సవితేవ హుతాశనః అని కాళిదాససూక్తి. (రఘు - 4-1. 


క అనఘా! యగ్నీషోముల । ననుంగా భావింప జగమునకు నెపుడు హితం 
బొనరింతు( దత్సుకృతముల( । బొనరిన మద్ధవ్యనామముల వివరింతున్‌. 430 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అన్నీషోములన్‌= ఈ సూర్యచంద్రులను; ననున్‌+కాన్‌= నన్నుగా; భావింపన్‌= 
తెలిసికొంటే; జగమునకున్‌= ప్రపంచానికి; ఎపుడున్‌= ఎల్లవేళలా; హితంబు+ఒనరింతున్‌= మేలు చేకూరుస్తాను; తద్‌= అలా 
చేసిన; సుకృతములన్‌= మంచిపనులవలన; ఒనరిన= నాకు దక్కిన; భవ్యనామములన్‌= పవిత్రమైన నామధేయాలను; వివరింతున్‌= 
వివరిస్తాను - విను. 


తాత్పర్యం: అర్జునా! అగ్నీషోములను నన్నుగా భావించుము. సూర్యచంద్ర రూపాలలో నేను ఎల్లవేళలా ప్రపంచానికి 
మేలు చేకూరుస్తూ ఉంటాను. అలా మేలు చేసినందువలన నాకు కొన్ని భవ్యనామధేయాలు ఏర్పడ్డాయి. వాటిని 
వివరిస్తాను. ఆలకించుము. 


ఆ. పరమ వరద, లోకభావనేశ్వర హృషీ | కేశనామకము లహీనచిత్త! 
యనియు మణియు నిట్టు లను యాగముల భాగ । మాహరింతు( గాన హరియునండ్రు. 431 


ప్రతిపదార్థం: అహీనచిత్త!= ఓ ఉత్తమచిత్తం కలవాడా!; పరమవరద= వరాలను ఇచ్చే (వరద) పరముడు; లోకభావన= 
లోకభావనుడు; ఈశ్వర= ఈశ్వరుడు; హృపీకేశ= హృపీకేశుడు అనే; నామకములు= ప్రసిద్దనామధేయాలు (ఏర్పడ్డాయి); 
అనియున్‌= అని చెప్పి; మజియున్‌= ఇంకా; ఇట్టులు= ఇట్టా; అనున్‌= అంటున్నాడు శ్రీకృష్ణుడు; యాగములన్‌= యజ్ఞాలలో; 
భాగము= పాలు; ఆహరింతున్‌= రాబట్టుకుంటాను; కానన్‌= కాబట్టి; హరియున్‌= నన్ను హరి అనికూడా; అండ్రు= అంటారు. 


తాత్పర్యం: ఓ అహీనచిత్తా! వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషీకేశుడు అనే ప్రసిద్దనామధేయాలు నాకు 
ఏర్పడ్డాయి” అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా ఇట్టా అంటున్నాడు: “అర్జునా! యాగాలలో భాగాలు ఆహరిస్తాను కాబట్టి 
నన్ను హరి అని కూడా అంటారయ్యా! 


విశేషం: జగత్తును హర్షింప చేస్తారు కనుక సూర్యచంద్రులు - హృషీ (ద్వివచనం). వారి కిరణాలే కేశాలుగా కలవాడు హృపీకేశుడు. 
సంస్కృతవ్యాఖ్యానం ఇట్లా ఉన్నది: “జగద్దర్షయతో యస్మాత్తస్మాత్తా హృషీ - అగ్నీషోమౌ కేశా అంశూ యస్య స హృషీకేశః. హృషీరితి 
ఈకారాంతం పదం నా తదా హృష్యా కేశౌ యస్యేతి సమాసః.” 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1037 


ర 


గో వన మహి యది గుహలోన. బడకుండ । జెంది యెత్తుటను గోవిందుండనియు 
వీతంపు రోమంబుచేత నొప్పార నా । విష్ణుం డగుట శిపివిష్ణుడనియు, 
గర్షణక్రియ భూమిం గావింతుం జాయయు. । గృష్టంబు గావున గృష్టుండనియు, 
నలవడ సదసద్ద్వ్యయంబును నాయందు । సమవేతమై యున్మి సత్యుండనియుం 


తే. దాత్తికంబైన నాకు జాతత్వవికృతి | లేమి నజుండనియును, నది లేకపోయి 
నపుడు తదనంతరక్షయ మంద కునికి । బుధు లధోక్షజుండనియు. జెప్పుదురు నన్ను 432 


ప్రతిపదార్థం: గోవు+అనన్‌= గోవు అంటే; మహి= భూమి; అది= ఆ భూమి; గుహలోనన్‌= (యుగాంతంలో ఏర్పడిన) గుహలో; 
పడకుండన్‌= పడిపోకుండా; చెంది= (వరాహరూపంలో) సమీపించి; ఎత్తుటన్‌= (భూగోళాన్ని జలప్రళయంనుంచి) ఉద్దరించాను 
కనుక; గోవిందుండు+అనియున్‌= గోవిందుడు అనీ; వీతంపు+రోమంబుచేతన్‌= తొలగిపోయిన రోమాలతో (రోమాలు 
తొలగిపోవటంతో); ఒప్పారన్‌= అందంగా; ఆవిష్టు(డన్‌= కూడుకొన్నవాడిని; అగుటన్‌= కావటంచేత (నీరోమత్వం వలన); 
శిపివిష్టుండు; అనియున్‌= అనీ; కర్షణ(క్రియన్‌= దున్నటం అనే పనిని; భూమిన్‌= ఈ భూమిమీద; కావింతున్‌= చేస్తాను; 
చాయయున్‌= నా శరీరం రంగుకూడా; కృష్ణంబు= నలుపు; కావునన్‌= అందుచేత (ఈ రెండు కారణాలతోనూ); 
కృష్ణుండు+అనియున్‌= నన్ను కృష్ణుడు అనీ; అలవడన్‌= కుదురుగా; సత్‌+అసత్‌+ద్వయంబునున్‌= సత్తూ, అసత్తూ (చిత్తు) 
అనే జంట; నాయందున్‌= నాలో; సమవేతమై+ఉన్కిన్‌= కూడి ఉండటం వలన (చేరి ఉండటంతో); సత్యుండు+అనియున్‌= 
సత్యుడు అనీ; తాత్తికంబు+ఐన= తత్తసిద్ధమైన; నాకున్‌= నాకు; జాతత్వ= పుట్టుక అనే; వికృతి= వికారం; లేమిన్‌= 
లేకపోవటంచేత; అజుండు+అనియునున్‌= అజుడు అనీ; అది= ఆ పుట్టుక అనేది; లేకపోయినపుడు= లేకపోయాక; తద్‌+అనంతర= 
దానికి తరువాతిదైన; క్షయమున్‌= మరణం అనేదాన్ని; అందక+ఉనికిన్‌= పొందకపోవటంచేత; బుధులు= పండితులూ, దేవతలూ; 
అధోక్షజు(డు+అనియున్‌; నన్నున్‌= నన్ను; చెప్పుదురు= వివరిస్తారు, కీర్తిస్తారు. 

తాత్పర్యం: గోవు అంటే భూమి. దానిని కాపాడాడు కనుక గోవిందుడు. రోమరహితంగా ఒప్పారటం వలన 
శిపివిష్పుడు. భూమిని దున్నటంవలనా, నల్లగా ఉండటంవలనా కృష్ణుడు. సత్తూ, అసత్తూ ఆయనలోనే ఉండటం 
వలన సత్యుడు. పుట్టుక అనేది లేదు కాబట్టి అజుడు. క్షయము అనేదీ లేదు కాబట్టి అధోక్షజుడు. అర్జునా! 
ఇట్లా ఈ పేర్లు నాకు ఏర్పడ్డాయి. 

విశేషం: సంస్కృతమూలంలో ఈ పేర్లను రెండు గణాలుగా విభజించాడు వ్యాసుడు. గుణాలను బట్టి ఏర్పడినవి కొన్నీ, చేసిన 
పనులనుబట్టి వచ్చినవి కొన్నీ. “గౌణాని తత్ర నామాని కర్మజాని చ కానిచిత్‌ । నిరుక్తం కర్మజానాం శృణుస్వ ప్రయతో౭నఘ॥” (12- 
328-10). నారాయణాదులు గౌణనామాలు. హృషీకేశ గోవిందాదులు కర్మజనామాలు. ఈ రెండింటినీ వేర్వరచటంకొరకూ, 


మూలంలో విసృతంగా ఉన్న అగ్నీషోమమాహాత్యాన్ని రెండు పంక్తులలోనికి సంగ్రహించటం కొరకూ నాలుగువందల ఇరవై 
ఎనిమిదవ వచనం అవతరించింది. 


క సత్వముననుండి తొలంగమి । సత్వము నాచేంత. జేసి సత్త బొరయుటన్‌ 
సత్వమయజన్నుం డగుటను । సాత్వతుం డను నామ మయ్యె జనవర! నాకున్‌. 433 


ప్రతిపదార్థం: జనవర!= నరవరా!; సత్త్యముననుండి= సత్త్వగుణంనుంచి; తొలంగమిన్‌= తప్పుకోకపోవటంచేతా (సత్త్యగుణాన్ని 
ఎప్పుడూ విడవకుండా ఉండటంచేత); సత్త్యము= ఆ సత్వగుణం అనేది; నా= నాయొక్క; చేంతన్‌+చేసి= పనితో (చేతలు); 
సత్తన్‌= అస్తిత్వాన్ని; పారయుటన్‌= పొందటంచేతా; సత్వమయ= సత్యరూపమైన; జన్ముండు= జన్మ కలవాడు; అగుటన్‌= 
కావటంచేతా; నాకున్‌= నాకు; సాత్త్యతు(డు+అను= సాత్త్యతుడు అనే; నామము= పేరు; అయ్యెన్‌= ఏర్పడింది. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1038 


తాత్సర్యం: నేను ఏనాడూ సత్త్యగుణాన్ని వదలిపెట్టను. నా పనులవలననే సత్త్యగుణానికి ఉనికి ఏర్పడుతున్నది. 
నా జన్మ సత్తమయం. కాబట్టి నన్ను సాత్ఫ్యతుడు అంటారు. 
తే. చ్యుతము లేకున్మిం జేసి యచ్యుతుండ వాత । ముఖ్య ధాతుత్రయాకారమున శరీర 

ధారకుండనై యున్మి. ద్రిధాతువును న । నంగ బర(గుదు మునివచనంబులందు. 434 
ప్రతిపదార్థం: చ్యుతము= జారుపాటు (వినాశం); లేక+ఉన్కిన్‌+చేసి= లేకపోవటం చేత; అచ్యుతు(డన్‌= నేను అచ్యుతుడిని; 
వాతముఖ్య= వాయువు మొదలైన (వాత - పిత్త - శ్లేష్మాలు); ధాతుత్రయ= మూడు ధాతువుల; ఆకారమునన్‌= రూపంతో; 
శరీర= (ప్రాణులదేహాలకు; ధారకుండను= పోషకుడను (ఆధారం); ఐ+ఉన్కిన్‌= అయి ఉండటం చేత; త్రిధాతువును= త్రిధాతువు; 
అనంగన్‌= అని; మునివచనంబులందున్‌= బుషివాక్కులలో; పరంగుదున్‌= అలరారుతాను. 
తాత్సర్యం: చ్యుతము అనేది నాకు లేదు. కాబట్టి నేను అచ్యుతుడను. వాతపిత్తశ్లేష్మాల రూపంలో నేనే జీవుల 
శరీరాలకు ధారకం. కాబట్టి నన్ను బుషులు 'త్రిధాతువు అంటారు. 
క ఘృత మర్చిస్సంపద యయి । ఘృతార్ది రభిధాన మొందెం గ్రీడి! వృషము వి 

శ్రుత ధర్మము - ధర్మమయ । స్థితి కతమున వృషు(డనం బ్రసిద్ధి వహింతున్‌. 435 
ప్రతిపదార్థం: క్రీడి!= ఓ అర్జునా!; అర్బిః+సంపద= నా తేజస్సంపత్తిచే ఘృతము+అయి= నేయి ఏర్పడటం కారణంగా; 
ఘృతార్శిః+-అభిధానము= ఘృతార్చి అనే పేరు; ఒందెన్‌= నాకు ఏర్పడింది; విశ్రుత= ప్రసిద్దికక్కిన; ధర్మము= ధర్మమే; వృషము= 
వృషము అనబడుతోంది; ధర్మమయ= ధర్మస్వరూపమైన; స్థితి+కతమునన్‌= నా స్థితివలన; వృషుండు+అనన్‌= వృషుడు అని; 
ప్రసిద్దిన్‌+వహింతున్‌= ప్రసిద్ది పొందాను. 
తాత్సర్యం: కిరీటీ! నా తేజస్సంపద వలననే ఆయా జంతువులలో ప్రాణధారకమైన ఘృతం ఏర్పడుతున్నది. 
కాబట్టి నన్ను ఘృతార్చి అంటారు. “ఘృతం మమార్చిషో లోకే జంతూనాం ప్రాణధారణం। ఘృతార్చి రహమవ్యగైః 
వేదడ్నైః పరికీర్తితః ॥” ధర్మానికే వృషము అని పేరు. నేను ధర్మమయుడను. కాబట్టి నాకు వృషుడు అని ప్రసిద్ది 
ఏర్పడింది. 
తే. ఆదిమధ్యాంతములు నాకు నరయ లేమి । నై యనాది యమధ్యు( డనంతు. డనంగ. 

జెల్లు పేళ్ళులు, శుచులు నా చెవుల కింపు | లగుట మునులు శుచిశ్రవు. డండ్రు నన్ను 436 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఆది= మొదలూ; మధ్య= నడుమా; అంతములు= అంతమూ అనేవి; అరయన్‌ లేమిన్‌+ఐ= 
ఎవరూ తెలిసికొనలేరు కనక; అనాది= అనాది; అమధ్యుండు= అమధ్యుడు; అనంతు(డు= అనంతుడు; అన(గన్‌= అని; పేళ్ళులు= 
పేర్లు; చెల్లున్‌= చెల్లుతున్నాయి; నా+చెవులకున్‌= నా చెవులకు; శుచులు= శుచి అయిన మాటలు; ఇంపులు+అగుటన్‌= ఇంపు 
కూర్చేవి అవుతాయి కనక; మునులు= బుషులు; నన్నున్‌= నన్ను; శుచిశ్రవుండు= శుచిశ్రవుడు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: అర్జునా! నాకు మొదలూ నడుమా అంతమూ అనేవి లేవు. ఎవరూ వీటిని తెలిసికొనలేరు. అందుకని 
అనాది, అమధ్యుడు, అనంతుడు అనే పేర్లు ఏర్పడ్డాయి. శుచి అయిన పలుకులే నా చెవులకు హితవుగా ఉంటాయి. 
వాటినే వింటాను. అందుచేత నన్ను శుచిశ్రవుడు (శుచిశ్రవసుడు) అంటారు మహర్షులు. 


ఆ. _ ఒక్కశృంగమునన యుర్వి యెత్తితి వరా । హావతారలీల యతిశయిల్ల 
నట్టు లగుటం జేసి యార్యజనప్రియ । నాకు నేక శృంగనామ మయ్యె, 437 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1039 


ప్రతిపదార్థం: ఆర్యజనప్రియ!= సజ్జనులకు ప్రియమైనవాడా!; ఒక్క శృంగమునన్‌+అ= ఒకే ఒక్క కోరతోనే; ఉర్వి= భూమిని; 
వరాహ+అవతార+లీల= వరాహావతారం తాలూకు విలాసం; అతిశయిల్లన్‌= అతిశయించేట్టు; ఎత్తితిన్‌= ఉద్దరించాను; 
అట్టులు+అగుటన్‌+చేసి= అట్టా కావటం వలన; నాకున్‌= నాకు; ఏకశ్చంగనామము= ఏకశ్చంగుడు అనే పేరు; అయ్యెన్‌= ఏర్పడింది. 


తాత్సర్యం: ఆర్యజనప్రియా! వరాహావతారంలో ఒకే కోరతో మొత్తం భూగోళాన్ని ఎత్తి రక్షించాను. అప్పటినుండీ 
నాకు ఏకశ్చంగుడు అనే పేరు వచ్చింది. 


క వినుత మగు లోకరేచన | మున నన్ను విరించు( డంద్రు బుధనుత! రవియం 
దనుపాధిక విద్యాస్థితి । నునికిం గపిలాభిధాన ముల్లసిత మగున్‌. 438 


ప్రతిపదార్థం: బుధనుత!= పండితులచే స్తుతింపబడేవాడా!; వినుతము+అగు= ప్రసిద్ది కెక్కిన; లోకరేచనమునన్‌= 
ప్రపంచకోత్తేజనంవలన (లోకాన్ని చైతన్యవంతం చేయటంవలన); నన్నున్‌= నన్ను; విరించుండు+అండ్రు= విరించుడు అంటారు; 
అనుపాధిక= శరీరంలేని; విద్యాస్థితిన్‌= విద్యారూపంతో; రవియందున్‌= సూర్యుడిలో; ఉనికిన్‌= ఉండటంచేత; కపిల+అభిధానము= 
కపిలుడు అనే పేరు; ఉల్లసితము+అగున్‌= నాకు ప్రకాశిస్తోంది. 


తాత్పర్యం: పండితస్తవనీయా! లోకాన్ని చైతన్యవంతం చేస్తాను కాబట్టి (రేచనం) నన్ను విరించుడు అంటారు. 
నిరుపాధికమైన జ్ఞానరూపంతో సూర్యుడిలో ఉంటాను కాబట్టి కపిలుడు అంటారు నన్ను. 


క విను యోగంబు హిరణ్యం । బన బర6ంగును యోగగర్భుండగుటను విద్వ 
జ్ఞనములు హిరణ్యగర్జుం । డని నను గొనియాడుదురు మహాగుణశాలీ! 439 


ప్రతిపదార్థం: మహాగుణశాలీ!= గొప్ప గుణవంతుడా!; విను= వింటున్నావా? వినుము; యోగంబు= యోగమే; హిరణ్యంబు+అనన్‌= 
హిరణ్యము అని; పరంగున్‌= ఒప్పుతోంది; యోగగర్భుండు+అగుటను= నేను యోగగర్భుడను కనుక; విద్వత్‌+జనములు= 
పండితులు; హిరణ్యగర్భుండు+అని= హిరణ్యగర్భుడు అని; ననున్‌= నన్ను; కొనియాడుదురు= స్తుతిస్తారు. 

తాత్పర్యం: సద్గుణసంపన్నా! యోగాన్నే హిరణ్యం అంటారు. నేను యోగగర్భుడను. అందుచేత నన్ను 
హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. 


తే. నరుండు నారాయణుండు ననంగ లోక । రక్షణార్హంబు గాంగ ధర్మమున కేను 
బుట్టినాండం గావున బాండుభూపతనయ! । నాకు ధర్మజు. డనియెడు నామమయ్యె. 440 


ప్రతిపదార్థం: పాండుభూపతనయ!= పాండురాజుగారి కుమారుడా!; నరు(డున్‌+నారాయణుండున్‌+ అనంగన్‌= నరనారాయణులు 
అనే పేరుతో; లోకరక్షణార్థంబు+కాంగన్‌= లోకాలను రక్షించటం కోసం కాగా; ధర్మమునకున్‌= ధర్మరక్షణార్థం; ఏను= నేను; 
పుట్టినాండన్‌= జన్మించాను; కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; ధర్మజుండు+అనియెడు= ధర్మజుడు అనే; నామము+అయ్యెన్‌= 
పేరు ఏర్పడింది. 


తాత్పర్యం: అర్జునా! నరుడూ నారాయణుడూ అనే అవతారాలు లోకరక్షణార్థం కాగా ధర్మరక్షణార్థం నేను 
జన్మించాను కాబట్టి నన్ను ధర్మజుడు అంటారు. 


వ. ఇట్లు వుట్టి గంధమాదనంబున నేను దపంబు సేయుచుండ నక్మాలంబున(గాలాంతకుండు దక్షునియజ్ఞంబున 
కలిగిన నది భీతిం బటితెంచి నా యురఃస్థలంబు నొందిన మదీయ కేశంబులు ముంజనిభంబులగుటం జేసి 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1040 


ముంజకేశుండనుపేరు గలిగె నా రుద్రుండు రౌద్రాకారంబున నయ్యజ్ఞంబు వెనుకొని నాపయిం గవిసిన నొక్క 
యిషీక పరశురూపంబుగా నభిమంత్రించి యతనిపయిం బ్రయోగించిన నతండు దాని ఖండితధారంబు 
సేయుటంజేసి ఖండపరశు వను నభిధానంబునుం గలిగె ననుటయు. 441 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; పుట్టి= జన్మించి; గంధమాదనంబునన్‌= గంధమాదన పర్వతంమీద; నేను; తపంబు= తపస్సు; 
చేయుచుండన్‌= చేస్తూండగా; ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో (ఆ రోజుల్లోనే); కాలాంతకుండు= కాలాంతకుడైన శివుడు 
(యముడిని జయించినవాడు); దక్షుని= దక్షప్రజాపతిచేసే; యజ్ఞంబునకున్‌= యజ్ఞానికి; అలిగినన్‌= కోపించగా (యజ్ఞంమీద 
కోపించితే); అది= ఆ యజ్ఞం; భీతిన్‌= భయంతో; పజతెంచి= పారిపోయి వచ్చి; నా+ఉరః స్థలంబున్‌= నా వక్షస్థలాన్ని; ఒందినన్‌= 
శరణుజొచ్చితే; మదీయ= నాయొక్క; కేశంబులు= (గుండెపై) వెంట్రుకలు; ముంజనిభంబులు= ముంజగడ్డిలాగా; (గోధుమరంగు); 
అగుటన్‌+చేసి= కావటం చేత; ముంజకేశుండు= ముంజకేశుడు; అను పేరు= అనే పేరు; కలిగెన్‌= ఏర్పడింది; ఆ+రుద్రుండు= 
ఆ శివుడు; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన ఆకారంతో; ఆ+యజ్ఞంబున్‌= ఆ యజ్ఞాన్ని; వెనుకొని= వెన్నంటి (తరుముకు 
వస్తూ); నాపయిన్‌= నామీదకు; కవిసినన్‌= కలియబడితే; ఒక్క= ఒకే ఒక్క; ఇషీక= బాణం; పరశురూపంబుగాన్‌= గొడ్డలి 
రూపం ధరించేట్టు; అభిమంత్రించి= మంత్రం పెట్టి; అతనిపయిన్‌= ఆ శివుడిమీద; ప్రయోగించినన్‌= ప్రయోగిస్తే; అతండు= 
శివుడు; దానిన్‌= ఆ పరశువును; ఖండిత= ఖండింపబడ్డ; ధారంబు= అంచుకలదిగా (అంచు ఖండింపగా); చేయుటన్‌+చేసి= 
చేయటంచేత; ఖండపరశువు= ఖండపరశువు; అను= అనేటటువంటి; అభిధానంబు= పేరు; కలిగెన్‌= నాకు సిద్దించింది; 
అనుటయున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా. 


తాత్పర్యం: ఈ విధంగా పుట్టి నేను గంధమాదన పర్వతంమీద తపస్సు చేస్తున్నప్పుడు దక్షప్రజాపతి యాగం 
చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. అప్పుడు ఆ యజ్ఞం భయంతో హడలిపోయి నా వక్షస్థలాన్ని 
ఆ(శ్రయించింది. ఆ కారణంవలన అక్కడి నా రోమాలు ముంజగడ్డివలె మారాయి. అందువలన నాకు ముంజకేశుడనే 


పేరు వచ్చింది. రుద్రుడు ఆ యజ్ఞాన్ని తరుముకొని వచ్చి నన్ను తాకగా నేనొక బాణాన్ని పరశురూపంలో 
ప్రయోగించగా శివుడు దాని అంచును ఖండించాడు. అందువలన నాకు 'ఖండపరశువు” అనే పేరు వచ్చింది. 


క, “విని పార్టు. డిట్లు గలిగిన; యనియం దా రుద్రునొకొ జయము నీకో క 
ల్లెను? దాని తెటింగేర్చడ । వినం గౌతుక మొలసె( జెప్పవే విశ్వాత్మా! 442 


ప్రతిపదార్దం: విని= ఆలకించి; పార్టుడు= అర్జునుడు; ఇట్టు= ఇట్టా; కలిగిన= ఏర్పడ్డ; అనియందున్‌= యుద్దంలో; జయము= 
జయమనేది; ఆ రుద్రునకొ= ఆ శివునికో; నీకో= నీకో; కల్లెను?= కలిగింది?; దాని తెబింగు= ఆ యుద్దం పద్దతిని; ఏర్పడన్‌+వినన్‌= 
స్పష్టంగా వినాలని; కౌతుకము= ఉత్సాహం; ఒలసెన్‌= కలుగుతోంది (కలిగింది); విశ్వాత్మ= విశ్వరూపా!; చెప్పవే?= చెప్పవా? 


తాత్పర్యం: అర్జునుడు అంతా విని ఇట్లా అన్నాడు: 'ఓ విశ్యరూపా! ఆ యుద్దంలో నీవు గెలిచావా? శంకరుడు 
గాలిచాడా? ఆ కథ అంతా వినాలనే కుతూహలం కలిగింది దయచేసి వివరంగా చెప్పవా? 


వ. అనిన విష్ణుం డర్దునున కిట్లనియె. 443 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అడిగేసరికి; విష్ణుండు= శ్రీకృష్ణుడు; అర్జునునకున్‌= పార్డుడికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు: 


తాత్సర్యం: అని అడుగగా శ్రీకృష్ణుడు పార్టుడితో ఇట్టా అన్నాడు: 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1041 


శివకేశవుల పరస్సరకోప ప్రసాదముల విధము (సం. 12-309-2) 
రుద్ర నారాయణరూప ప్రవర్తిత । మూర్తి ద్వయము రణమునకు( జొచ్చి 
పరమసంరంభంబు వాటింప, నుద్వేజి । తములయ్యె నఖిలభూతములు, శ్రుతులు 
మునులకు. దో(పవ, యనలంబు లాహుతుల్‌ । గొనవయ్యెం బగిలె దిక్కులు నభంబు 
ధరణి వడంకె, భూధరములు దిర్దిరం । దిరిగె, దేవతలకు దిగులు సొచ్చె 


ర 


తే.  నాననము పల్లటిల్లంగ నజుండు గలం, । నిట్టు లెందును సంక్షోభ మెసకమెసంగ, 

నా విధాత - మునీంద్రులు దేవతలును । దన్ను వేష్టింప వచ్చె సత్వరముగాంగ. 444 
ప్రతిపదార్థం: రుద్ర (రూప)= రుద్రరూపంతోనూ; నారాయణ రూప= నారాయణ రూపంతోనూ; ప్రవర్తిత+ ప్రవృత్తిని పొందిన; 
మూర్తిద్యయము= మూర్తుల జంట; రణమునకున్‌= యుద్దానికి; చొచ్చి= దిగి (పూనుకొని); పరమ సంరంభంబు= గొప్ప హడావుడి; 
పాటింపన్‌= చేసేసరికి; అఖిలభూతములున్‌= పంచభూతాలూ (సకలప్రాణులూ); ఉద్వేజితములు+అయ్యెన్‌= ఏమి జరుగుతుందో 
అనే ఉద్వేగం పొందాయి; మునులకున్‌= మహర్షులకు; (శ్రుతులు= వేదమంత్రాలు; తో(పవు+అ= స్ఫురించటమే లేదు (మం(త్రాలు 
దర్శనం ఇవ్వటమే లేదు); అనలంబులు= హోమాగ్నులు; ఆహుతుల్‌= ఆహుతులను (ఆజ్యంతో అగ్నిలో వేల్చే వస్తువుల్నీ - 
వేల్చటాన్నీ ఆహుతులు - ఆహుతి అంటారు); కొనవు+అయ్యెన్‌= స్వీకరించటం లేదు (హోమాగ్నిలో ఏదీ ఆహుతి కావటం లేదు 
అని); దిక్కులున్‌= దశదిశలూ; నభంబున్‌= ఆకాశమూ; పగిలెన్‌= బ్రద్దలయ్యాయి; ధరణి= భూమి; వడంకెన్‌= కంపించింది; 
భూధరములు= పర్వతాలు; దిర్దిరన్‌+తిరిగెన్‌= గిరగిరా తిరిగాయి; దేవతలకు= అమరులకు; దిగులు= దిగులు(కుందు); చొచ్చెన్‌= 
ప్రవేశించింది(మొదలయ్యింది); ఆననము= ముఖం; పల్లటిల్లంగన్‌= వాడిపోగా; అజు(డు= (బ్రహ్మదేవుడు; కలలౌన్‌= కలతచెందాడు; 
ఇట్టులు= ఇలా; ఎందునున్‌= అంతటా; సంక్షోభము= అల్లకల్లోలం; ఎసకము+ఎస(గన్‌= వ్యాపించగా; ఆ విధాత= ఆ (బ్రహ్మదేవుడు; 
మునీంద్రులున్‌= మహర్షులూ; దేవతలునున్‌= అమరులూ; తన్నున్‌= తనను; వేష్టింపన్‌= చుట్టూ చేరిరాగా; సత్వరము+కా(గన్‌= 
సత్వరంగా (వేగంగా); వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్పర్యం: అర్జునా! రుద్రుడూ, నారాయణుడూ యుద్దానికి దిగారు. భయంకరమైన సంక్షోభం ఏర్పడింది. 
సకలప్రాణులూ ఉద్వేగం పొందాయి. (ఊపిరి బిగ్గబట్టుకొన్నాయి). మహర్షులకు వేదమంత్రాలు స్ఫురించటం 
లేదు. హోమాగ్నికుండాలలో వేల్చిన ఆహుతులు ఆహుతి కావటం లేదు. దశదిశలూ ఆకాశమూ బీటలు 
వారుతున్నాయి. భూమి, పర్వతాలు బొంగరాలవలె తిరుగుతున్నాయి. దేవతలకు ఎక్కడ లేని దిగులూ పట్టుకుంది. 
దేవతలతో, మునీంద్రులతో కలిసి బ్రహ్మదేవుడు యుద్ధభూమికి వచ్చాడు. 


వ. వచ్చి రుద్రునకుం బ్రణమిల్లి సంప్రార్థనంబు దోంప నిట్లనియె: 445 


ప్రతిపదార్థం: వచ్చి= అలా వచ్చి; రుద్రునకున్‌= శివుడికి; ప్రణమిల్లి= నమస్కరించి; సంప్రార్ణనంబు= అభ్యర్థన; తో(పన్‌= 
స్ఫురించేట్టు; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తాత్సర్యం: అట్లా వచ్చి శివుడికి నమస్కరించి, ఈ విధంగా శివుడిని అభ్యర్థించాడు. 


క,  ' శివుడవు నీవు జగములకు । శివ మొనరింపంగ వలదె? చేయుము క్రోధ 
ప్రవిహతి, విష్ణుండనంగా । శివు(డన నొకండౌట దివ్యచిత్తమ యెజుంగున్‌. 446 


ప్రతిపదార్థం: నీవు శివుండవు; జగములకున్‌= ప్రపంచాలకు; శివము= శుభం; ఒనరింపంగన్‌+వలదె?= చేయవద్దా?; (క్రోధ= 
నీ కోపంయొక్క; |ప్రవిహతిన్‌= విడుమరను; చేయుము= చేయుము (క్రోధం విడిచిపెట్టుము అని); విష్ణుండు+అనయగాన్‌= విష్ణుమూర్తి 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1042 


అన్నా; శివుండు+అనన్‌= శివుడు అన్నా; ఒక(డు+బౌట= ఒక్కడే అవటాన్ని; దివ్యచిత్తము+అ= తమ దివ్యచిత్తమే; ఎలుంగున్‌= 
ఎరుగును. (శివకేశవుల అభేదాన్ని దివ్యమైన హృదయమే తెలుసుకోగలదు అని కానీ) 
తాత్పర్యం: 'రుద్రా! నీవు శివుడవు. లోకాలకు శివం (శుభం) కలిగించాలి కానీ ఇదేమిటి? కోపం ఉపసంహరించుకొనుము. 
విష్ణువు అన్నా శివుడు అన్నా ఒక్కరే అని నీ దివ్యచిత్తానికి తెలుసును కదా! 
తే. నిగమవేద్య మద్వంద్వంబు నిర్గుణం బ | మూర్తమనియెడు తత్త్వంబు మూర్తిభేద 

కలనమున లోకమున ద్విధాకారి యయ్యె( । గాక - హరియన నీవన6 గలదె వేటు! 447 


ప్రతిపదార్థం: నిగమ= వేదాలతో; వేద్యము= తెలిసికొనదగినదీ; అద్వంద్వంబు= రెండు కానిదీ (ఒక్కటే అని); నిర్గుణంబు= 
సత్త్యరజస్తమోగుణాలకు అతీతమైనదీ; అమూర్తము= రూపం లేనిదీ; అనియెడు= అని చెప్పబడే; తత్త్యంబు= ఒకానొక 
మూలతత్త్యం; మూర్తిభేదకలనమునన్‌= రూపభేదాన్ని (భిన్న రూపాలను) పొందటంవలన; లోకమునన్‌= లోకంలో; 
ద్విధాకారి+అయ్యెన్‌+కాక= రెండుగా అయ్యింది గానీ - నిజానికి; హరి+అనన్‌= విష్ణుడు అనీ; నీవు+అనన్‌= నీవనీ (శివుడు 
అనీ); వేణు= భేదం; కలదె?= ఉన్నదా? 

తాత్సర్యం: వేదవేద్యమూ, అద్వంద్వమూ, నిర్గుణమూ, అమూర్తమూ అయిన ఒకే ఒక్క మూలతత్త్యం లోకం 
కొరకని రెండు రూపాలు ధరించింది. అందులో ఒకటి నీవూ, మరొకటి విష్ణుడూను. అంతేకానీ నిజానికి శివకేశవులకు 
భేదం లేదు. 


వ. అని బోధించి వెండియు. 448 
ప్రతిపదార్దం: అని= ఇలా; బోధించి= ఉపదేశించి; వెండియున్‌= మళ్ళీ కొనసాగించాడు. 
తాత్సర్యం: ఇట్లా ఉపదేశించి మళ్ళీ. 
క 'నరనారాయణు లనంగా€। బురహర! జగదాదియైన పురుషులు, మనముం 
బరికింప( దన్మయత్వ । స్పురితులము ప్రసన్న దివ్యబుద్ధిం గనుమా! 449 


ప్రతిపదార్థం: పురహర!= త్రిపురాసుర సంహారం చేసిన ఓ రుద్రుడా!; నరనారాయణులు+అనయ(గాన్‌= నరనారాయణులు అంటే; 
జగత్‌+ఆదియైన+పురుషులు= ఈ జగత్తుకు ముమ్మొదటి పురుషులు; పరికింపన్‌= లోతుగా ఆలోచించి చూస్తే; మనమున్‌= 
మనమందరం కూడా; తద్‌+మయత్వ+స్ఫురితులము= వారి అంశలతో ఏర్పడినవాళ్ళమే; ప్రసన్న= కోపం విడిచి తేరుకున్న; 
దివ్యబుద్దిన్‌= దివ్యమైన బుద్దితో; కనుమా!= ఒక్కసారి చూడుము. 


తాత్సర్యం: 'త్రిపురాంతకా! నరనారాయణులు అంటే జగదాది పురుషులు. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే నీవూ 
నేనూ ఈ దేవతలూ, బుషులూ అందరమూ తదంశలతో స్ఫురించిన వాళ్ళమే. ప్రసన్నమూ, దివ్యమూ అయిన 
బుద్దితో ఆలోచించి చూడుము. నీకే తెలుస్తుంది. 
ఆ. తెలుపు మితని, ననుడు( దేటి కోపంబు వో । విడిచి నన్ను. గొలిచె మృడుండు పార్ట! 

యేను నతనితోడ నిట్లంటి మృదుసత్య । పథ్య ముని మనోజ్ఞ భంగికముగ. 450 


ప్రతిపదార్థం: పార్ధ!= పృథానందనా! అర్జునా! ఇతనిన్‌= ఈ విష్ణుమూర్తిని; తెలుపుము= ప్రసన్నుడిని చేయుము; అనుడున్‌= 
అని బ్రహ్మ చెప్పగానే; మృడుండు= శివుడు; తేటీ= తేరుకొని; కోపంబు= (క్రోధం; పోన్‌+విడిచి= విడిచిపెట్టి; నన్నున్‌= నన్ను; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1043 


కొలిచెన్‌= శరణు వేడాడు(సేవించాడు); ఏనున్‌= నేను; అతనితోడన్‌= ఆ శివుడితో; మృదు= సుకుమారమూ; సత్య= సత్యమూ; 
పథ్య= హితమూ; మునిమనోజ్ఞ= మునులకు మనోహరమూ అయిన; భంగికముగన్‌= భంగిగా; ఇట్టు+అంటిన్‌= ఇలా అన్నాను. 
తాత్పర్యం: రుద్రా! ఈ విష్ణుమూర్తిని ప్రసన్నుడిని చేసికొమ్ము' అని బ్రహ్మదేవుడు చెప్పగానే కోపం వదిలి శివుడు 
నన్ను (విష్ణువును) శరణువేడాడు. అప్పుడు నేను శివుడితో మృదువుగా సత్యమూ, పథ్యమూ అయ్యేటట్లూ మునులు 
హర్షించేటట్టూ ఇట్లా అన్నాను. 
క “నిను నెవ్వం డెటిగె నాతండు । నను నెటింగినవాండ, నిన్ను నమ్మిక సేవిం 

చిన నదియ నన్ను! గొల్లుట | యను వాసిగ లేదు భేద మరయంగ మనకున్‌. 451 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; ఎవ్వండు= ఏ వ్యక్తి; ఎటిగౌన్‌= తెలుసుకున్నాడో; ఆత(డు= ఆ వ్యక్తి ననున్‌= నన్నుకూడా; 
ఎటింగినవాండు+అ= తెలిసికొన్నవాడే; నినున్‌= నిన్ను; నమ్మికన్‌= విశ్వాసంతో; సేవించినన్‌= సేవిస్తే; అది+అ= అదే; నన్నున్‌= 
నన్ను కూడా; కొల్చుట= సేవించటం; అను= అనేటువంటి; వాసిగన్‌= పద్దతిగా; మనకున్‌= మన ఇద్దరికీ; అరయంగన్‌= పరిశీలిస్తే; 
భేదము= వేర్పాటు (భిన్నత్వం); లేదు= లేదంటే లేదు. 
తాత్సర్యం: “శివా! నిన్ను తెలిసికొంటే నన్ను తెలుసుకొన్నట్టె. నిన్ను సేవిస్తే నన్నే సేవించినట్లే, ఈ పద్దతిగా 

౧ = ౧ ఠా 

మన ఇద్దరికీ భేదం అనేది లేనే లేదు. 
క _ శ్రీవత్సము శూలాంకిత । మై వెలయుంగాక యిప్పు డాదిగ నాకున్‌ 

నీవును మత్పాణ్యంకో । ద్ధావన శ్రీకంఠుండనంగం బరంగుము శర్వా! 452 
ప్రతిపదార్థం: శర్వా!= ఓ శివా! ఇప్పుడు+ఆదిగన్‌= ఇది మొదలుగా; నాకున్‌= నాకు; శ్రీవత్సము= గుండెపై ఉన్న శ్రీవత్సము 
అనే పుట్టుమచ్చ; శూల+అంకితమై= త్రిశూలచిహ్నమై; వెలయున్‌+కాక= ఒప్పునుగాక!; నీవునున్‌= నీవుకూడా; మత్‌= నా; 
పాణి+అంక= చేతిముద్ర యొక్క; ఉద్భావనన్‌= ప్రస్ఫుటీకరణంతో; శ్రీకంరుండు+అనంగన్‌= శ్రీకంఠుడు అనే పేరుతో; 
పరంగుము= ఒప్పుము. 
తాత్పర్యం: ఓ శర్వా! ఈ రోజునుండీ నా గుండెలపై శ్రీవత్సం నీ త్రిశూలానికి ప్రతీకగా గుర్తించబడుతుంది. 
నీ కంఠంమీద ఉన్న నలుపు నా చేతిముద్రగా నీకు శ్రీకంఠుడు అనే పేరు సార్థకమవుతుంది.” (విష్ణుమూర్తి శివుడిని 
కంఠాలింగనం చేసికొంటే గళం చుట్టిన చేతి నలుపురంగుగా అతడు శ్రీకంఠుడు అయ్యాడని భావం). 


వ. అని యివ్విధంబున. 453 
ప్రతిపదార్థం: అని; ఈ+విధంబునన్‌= ఈ విధంగా. 
తాత్సర్యం: అనిచెప్పి, కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 
క. “ఇతరేతర మతి సంభా । విత లక్షణకలన మొంది వృషవాహనుతో 
నతినిర్మల సఖ్యము సే । సితి బ్రహ్మాదులును సంతసిల్లిరి విజయా! 454 


ప్రతిపదార్థం: విజయా!= ఓ అర్జునా!; ఇతర+ఇతర= పరస్పరం; మతి= బుద్దితో; సంభావిత= (గౌరవించుకొన్న) ఆలోచించి 
ఏర్పరుచుకొన్న; లక్షణకలనము= చిహ్నధారణం; ఒంది= పొంది; వృషవాహనుతోన్‌= వృషభవాహనుడైన శివుడితో; అతి 
నిర్మలసఖ్యము= మిక్కిలి పావనమైన (నిర్మలినమైన) మైత్రి; చేసితిన్‌= కుదుర్చుకొన్నాను - చేశాను; బ్రహ్మాదులునున్‌= 
(బ్రహ్మదేవుడూ (దేవతలూ, మునులూ) మొదలైనవారుకూడా; సంతసిల్లిరి= సంతోషించారు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1044 


తాత్పర్యం: 'అర్జునా! ఇట్టా పరస్పరం ఆలోచించి ఏర్పరుచుకొన్న మైత్రీచిహ్నాలను ధరించాం. నిర్మలమైన సఖ్యాన్ని 
శివుడితో కుదుర్చుకొన్నాను. దీనికి బ్రహ్మాదులు అందరూ ఎంతో సంతోషించారు. 


మ.  మదీయనామ నిర్వచనంబులును రుద్రునితోడి రణంబుననైన జయంబు తెజంగును నీ కెటింగించితి. 455 


ప్రతిపదార్థం: మదీయ= నాయొక్క; నామ= నామధేయాలు; నిర్వచనంబులునున్‌= వ్యుత్పత్తులూ; రుద్రునితోడి= శివుడితో 
జరిగిన; రణంబునన్‌= యుద్ధంలో; ఐన= లభించిన; జయంబు= విజయం తాలూకు; తెజుంగునున్‌= విధానమూ; నీకున్‌= 
నీకు; ఎతింగించితిన్‌= తెలియజేశాను. 

తాత్సర్యం: నా నామధేయాల వ్యుత్సత్తులూ, శివుడితో చేసిన యుద్దంలో లభించిన విజయవిధానమూ నీకు 
తెలియజేశాను. 


క _ నానారూపంబుల ని । ట్లేను బ్రవర్తింతు జగము లిన్నింటను, నీ 

శాను(డు నభవుండు నమృతుండు । నైన శివుని నీవు గొలువు మర్దున! యెపుడున్‌. 456 
ప్రతిపదార్థం: అర్జున!; నానారూపంబులన్‌= అనేక రూపాలతో; ఇట్టు= ఇలా; ఏను= నేను; జగములు+ఇన్నింటనున్‌= ఇన్ని 
జగత్తులలోనూ; ్రవర్తింతున్‌= సంచరిస్తూ ఉంటాను; నీవున్‌= నీవు కూడా; ఎపుడున్‌= ఎల్లవేళలా; ఈశానుండున్‌= ప్రభువూ; 
అభవుండున్‌= పుట్టుకలేనివాడూ; అమృతుండున్‌= మృతిలేనివాడూ; ఐన= అయినటువంటి; శివునిన్‌= శివుడిని; కొలువుము= 
సేవించుము. 
తాత్సర్యం: అర్జునా! ఇట్లా అనేకరూపాలలో నేను ఈ జగత్తులన్నింటా సంచరిస్తూ ఉంటాను. ఈశానుడూ, 
అభవుడూ, అమృతుడూ అయిన శివుడిని నీవు కూడా ఎల్లవేళలా అర్భించుము. (12-330-67,81). 
తే. ఏను రక్షింప జయము నీ కెసకమెసంగె । సమరమున శూలపాణియై శత్రుకోటి 

నీదు మునుమున వధియించు నిరుపమాన । తేజు రుద్రు6గా నెటు(గుము ధీరచిత్త!' 457 
ప్రతిపదార్థం: ధీరచిత్త!= ధీరమైన హృదయం కలవాడా!; సమరమునన్‌= కురుక్షేత్ర సంగ్రామంలో; ఏను= నేను; రక్షింపన్‌= 
కాపాడటం వలన; జయము= విజయం; నీకున్‌= నీకు; ఎసకము+ఎసలాన్‌= ఒప్పించింది; నీదు+మునుమునన్‌= నీ మునుముందట 
(అ(గ్రభాగంలో); శూలపాణియై= శూలం చేతబట్టినవాడై; శత్రుకోటిన్‌= శత్రుసమూహాన్ని; వధియించు= సంహరించేటువంటి 
నిరుపమాన తేజున్‌= సాటిలేని తేజస్సుకల వానిని; రుద్రున్‌+కాన్‌= రుద్రుడుగా; ఎణు(గుము= తెలిసికొమ్ము. 
తాత్పర్యం: ధీర హృదయుడా! నేను రక్షించాను కాబట్టి కురుసంగ్రామంలో నీకు జయం లభించింది. నీ 
అ(గ్రభాగంలో శూలపాణిగా రుద్రుడు సంచరిస్తూ నీకంటె ముందే నీ శత్రువులను సంహరించాడు. ఇదికూడా 
నీవు తెలిసికొనటం మంచిది.” 


వ. అనియె నని చెప్పిన విని జనమేజయుండు. 458 
ప్రతిపదార్థం: అనియెన్‌= శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు; అని చెప్పినన్‌= అని వైశంపాయనుడు తెలియజేస్తే; విని= 
ఆలకించి; జనమేజయు(డు= జనమేజయమహారాజు - ఇట్లా అంటున్నాడు. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడని వైశంపాయనుడు తెలుపగా, జనమేజయమహారాజు మరల 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1045 


క, “అరుదే సర్వేశ్వరు( డగు । హరి తోడుగ జయము గొనుట యర్జునునకు? న 

ప్పురుషోత్తము బాంధవులై | పరంిరి; పెటి వినుతు లేల పాండుసుతులకున్‌? 459 
ప్రతిపదార్థం: సర్వేశ్వరుండు+అగు= సర్వేశ్వరుడైన; హరి= విష్ణుమూర్తి; తోడుగన్‌= సహాయుడుగా ఉండగా; జయము+కొనుట= 
జయాన్ని పొందటం; అర్జునునకున్‌= కిరీటికి; అరుదే?= దుర్లభమా?; ఆ+పురుషోత్తము= ఆ పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణుడికి; 
బాంధవులై= బంధువులై; పర(గిరి= అలరారిరి; పాండుసుతులకున్‌= ఆ పాండవులకు; పెజ వినుతులు= మరింక వేరే స్తుతులు; 
ఏల?= ఎందుకూ? 
తాత్సర్యం: వైశంపాయనా! సర్వేశ్వరుడైన హరి తోడుగా ఉంటే కురుసం[గ్రామంలో అర్జునుడు విజయుడయ్యాడు. 
ఇందులో ఆశ్చర్యం ఏముంది? అదీగాక ఆ పురుషోత్తముడికి మా పాండవులు బంధువులయ్యారు. ఇంతకన్నా 
ప్రశంసావాక్యాలు ఏమి కావాలి చెప్పుము? 
వ. అని పలికి యిట్లనియె. 460 
ప్రతిపదార్థం: అని= అని; పలికి= మాట్లాడి; ఇట్టు+అనియెన్‌= ఇంకా జనమేజయుడు ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి జనమేజయుడు మళ్ళీ ఇట్లా అడుగుతున్నాడు. 


క  నారదు(డు పరమపురుషుని । కారుణ్యము వడసి వచ్చి క్రమ్మణి నరునిన్‌ 
నారాయణునిం గాంచుట । సారమతిం జెప్పి తీవు సంయమివర్యా! 461 

ప్రతిపదార్థం: సంయమివర్యా!= నిగ్రహ సంపన్నులలో (మునులలో) అగ్రగణ్యుడా!; నారదుండు= నారదమహర్షి పరమపురుషుని= 
పరాత్సరుడైన శ్రీ మహావిష్ణువుయొక్క; కారుణ్యమున్‌= దయను; పడసి= శ్వేతద్వీపంలో పొంది; వచ్చి; క్రమ్మణన్‌= మళ్ళీ; నరునిన్‌= 
నరుడినీ; నారాయణునిన్‌= నారాయణుడినీ; కాంచుట= బదరికా(శ్రమంలో దర్శించటం; సారమతిన్‌= (శ్రేష్టమైన మతితో; ఈవు= 
నీవు; చెప్పితి(వి)= చెప్పావు. 

తాత్సర్యం: ఓ వైశంపాయనా! శ్వేతద్వీపానికి వెళ్ళి నారదమహర్షి శ్రీమహావిష్ణువును సందర్భించుకుని తిరిగివచ్చి 
బదరికాశ్రమంలో నరనారాయణులను కలిసికొన్నాడు - అన్నదాకా ఆ కథ చెప్పావు. సారమతితో వివరించావు. బాగుంది. 


వ. తదీయసల్లాప విశేషంబులు వినవలతుం జెప్పుమనిన నప్పుడమిటేనికి వైశంపాయనుం డిట్లనియె. 462 


ప్రతిపదార్థం: తదీయ= ఆ ముగ్గురి; సల్హాప= సంభాషణల; విశేషంబులున్‌= వివరాలూ; వినన్‌+వలతున్‌= వినాలని 
అనుకుంటున్నాను; చెప్తుము+అనినన్‌= చెప్పు అని అడిగితే; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుగారికి; వైశంపాయనుండు= 
వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 

తాత్సర్యం: వారి సంభాషణలను వినగోరుతున్నాను చెప్పు మని ఆ రాజు అడుగగా వైశంపాయనుడు ఇట్టా 
వివరించసాగారు. 


నరనారాయణ నారద సల్లాపప్రకారము (సం. 12-331-36) 


క. నారదుండు వచ్చి నరునిన్‌ । నారాయణుంగాంచి భక్తినమ్రుండైనన్‌ 
వా రతనికి నాతిథ్యము | గారవమున నడపి యడుగ6గా వారలతోన్‌. 463 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1046 


ప్రతిపదార్థం: నారదు(డు= నారదమహర్షి వచ్చి= శ్వేతద్వీపంనుంచి బదరికా(శ్రమానికి వచ్చి; నరునిన్‌= నరుడినీ; నారాయణున్‌= 
నారాయణుడినీ; కాంచి= దర్శించి; భక్తినముండైనన్‌= భక్తితో వంగి నమస్కరించగా; వారు= నరనారాయణులు; అతనికిన్‌= 
ఆ నారదమహర్షికి; ఆతిథ్యమున్‌= అతిథిమర్యాదను; గారవమునన్‌= ప్రేమతో (గౌరవంతో); నడపి= చేసి; అడుగంగాన్‌= కుశల 
విశేషాదులు అడిగితే; వారలతో= ఆ ఇద్దరితోనూ. 


తాత్పర్యం: నారదమహర్షి శ్వేతద్వీపంనుండి బదరికాశ్రమానికి తిరిగి వచ్చాడు. నరనారాయణులను మళ్ళీ 
దర్శించాడు. వారు ఆ మహర్షికి ఆదరంతో అతిథిమర్యాదలు జరిపారు. కుశలం అడిగారు. శ్వేతద్వీపం విశేషాలు 
అడిగారు. అప్పుడు వారితో. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. _ అద్దేవముని యిట్లనియె. 464 
ప్రతిపదార్థం: ఆ+దేవముని= దేవర్షి అయిన ఆ నారదుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: దేవర్షి నారదుడు ఇట్టా చెప్పాడు. 


క శ్వేతద్వీపంబున భవ । దాతతకృప( గానం బోలె నచ్యుతు( దద్రూ 
పాతిశయము మీ చందమ । యాతని కడం గంటి మిమ్ము నద్దుత మెసంగన్‌. 465 


ప్రతిపదార్థం: భవత్‌= మీయొక్క; ఆతత కృపన్‌= విస్తారమైన దయవలన; శ్వేతద్వీపంబునన్‌= శ్వేతద్వీపంలో; అచ్యుతున్‌= 
శ్రీమహావిష్ణువును; కానన్‌+పోలెన్‌= దర్శించటమయ్యింది (దర్శించగలిగాను); తద్‌= ఆ విష్ణుమూర్తియొక్క; రూప+అతిశయము= 
రూపవైభవం; మీ+చందము+అ= అచ్చం మీవంటిదే; ఆతని కడన్‌= ఆయన సన్నిధిలో; అద్భుతము+ఎస6గన్‌= ఆశ్చర్యజనకంగా 
(ఆశ్చర్యం ఎసగేట్టు); మిమ్మున్‌= మీ ఇద్దరినీ; కంటిన్‌= దర్శించాను. 


తాత్సర్యం: 'నరనారాయణులారా! మీ దయావిశేషంవలన నేను శ్వేతద్వీపంలో శ్రీమహావిష్ణువును దర్శించగలిగాను. 


ఆయన రూపం అచ్చం మీవలెనే ఉన్నది. తేడా ఏమీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే - మిమ్ములను ఇద్దరినీ 
ఆయన సన్నిధిలోనూ చూశాను. 


క శ్వేతులు నింద్రియ వర్ణిత । చేతస్కులునైన నరుల జెలువుగ మౌనో 
పేతులం గంటి నచట వా । రాతేజోమూర్తికిని దయాపాత్రంబుల్‌. 466 


ప్రతిపదార్థం: అచటన్‌= ఆ శ్వేతద్వీపంలో; శ్వేతులు= తెల్లని శరీరంకలవారూ; ఇం(ద్రియవర్దిత= ఇం(ద్రియాలచే విసర్జించబడిన; 
చేతస్కులున్‌= మనస్సులు కలవారూ (ఇంద్రియ వికారాలకు లొంగని మనస్సులు కలవారూ); చెలువుగన్‌= అందంగా; 
మౌన+ఉపేతులన్‌= మౌనదీక్షతో ఉన్నవారూ; ఐన= అయినటువంటి; నరులన్‌= పురుషులను; కంటిన్‌= చూసాను. (చెలువుగన్‌+ 
కంటిన్‌= అందంగా తిలకించాను); వారు= ఆ శ్వేతశరీరులైన నరులు; ఆ+తేజోమూర్తికిని= తేజఃస్వరూపుడైన ఆ విష్ణుమూర్తికి; 
దయాపాత్రంబుల్‌= కృపాపాత్రులు (దయకు అర్హమైనవారు). 


తాత్సర్యం: ఆ శ్వేతద్వీపంలో ఇంద్రియనిగ్రహం కలిగి, మౌనదీక్షతో తపస్సు చేసికొంటున్న శ్వేత శరీరులైన నరులను 
దర్శించాను. వారందరూ విష్ణుమూర్తికి దయాపాత్రులు కావటాన్ని గుర్తించాను. 


వ. _ అద్దేవుండు వత్సలుండయి వారలతోడం గూడి విహరించుచుండు నామీ(దం గృపసేసి క్షేత్రజ్ఞప్రకారంబు 
సకలంబును దేటపడ ననుగ్రహించి యాగామినిజప్రాదుర్ధావంబుల తెఅంగెల్ల నెజింగించె. శ్వేతద్వీపం 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1047 


బనునది శాంతిస్వరూపం బందు సూర్యసోమాంశువ్యాప్తియు వాయుసంచారంబును లేదా లోకనాథునకు 
నేకాంతిక జనంబులం గడచిన ప్రియులు లేకునికి యెటింగి యేకాంతినై యుండితి; నవ్విభుండువీడుకొలుప 
మీకడకు వచ్చితి; నిచ్చట మీకుం గారుణ్యభాజనంబనై యుండెద ననుటయు వార లతని కిట్లనిరి. 467 


ప్రతిపదార్థం: ఆ+దేవుండు= ఆ విష్ణుమూర్తి; వత్సలుండయి= వాత్సల్యం కలవాడై; వారలతోడన్‌= ఆ శ్వేతశరీరులతో; కూడి= 
కలిసి; విహరించుచుండున్‌= విహరిస్తుంటాడు; నామీ(దన్‌= నా పట్ట; కృప+చేసి= దయను వహించి; క్షేత్రజ్ఞ ప్రకారంబు= క్షే త్రజ్ఞాని 
పద్దతి; సకలంబును= అంతా; తేటపడన్‌= స్పష్టమయ్యేట్టు; అనుగ్రహించి= నాకు ఉపదేశించి; ఆగామి= రాబోయే; నిజ= 
తనయొక్క; ప్రాదుర్భావంబులన్‌= జన్మలయొ క్క (అవతారాల); తెజంగు+ఎల్లన్‌= విధానమంతా; ఎటింగించెన్‌= తెలియజేశాడు; 
శ్వేతద్వీపంబు+అనునది= శ్వేతద్వీపం అనేది; శాంతి స్వరూపంబు= పూర్తిగా శాంతియే రూపంగా ధరించిన చోటు; అందున్‌= 
అక్కడ; సూర్యసోమ= సూర్యచంద్రుల; అంశు= కిరణాల; వ్యాప్తియున్‌= (ప్రసారంకానీ; వాయు= గాలియొక్క; సంచారంబునున్‌= 
సంచారంకానీ; లేదు= లేనేలేదు; ఆ+లోకనాథునకున్‌= జగదీశ్వరుడైన ఆ విష్ణుమూర్తికి; ఏకాంతికజనంబులన్‌= ఏకా(గ్రచిత్తులైన 
వ్యక్తులను; గడచిన= మించిన; ప్రియులు= ఇష్టులు; లేక+ఉనికి= లేకపోవటం (లేరన్న సంగతి); ఎజింగి= గుర్తించి; ఏకాంతినై= 
నేను కూడా ఏకా(గ్రచిత్తుడనై; ఉండితిన్‌= ఉన్నాను; ఆ+విభుండు= ఆ ప్రభువు; వీడుకొలుపన్‌= సాగనంపగా; మీకడకున్‌= మీ 
దగ్గరకి; వచ్చితిన్‌= వచ్చాను; ఇచ్చటన్‌= ఇక్కడ ఈ బదరికా(శ్రమంలో; మీకున్‌= మీ ఇద్దరికీ; కారుణ్యభాజనంబను+ఐ= 
దయాపా(త్రుడనై; ఉండెదన్‌= ఉంటాను (నివసిస్తాను); అనుటయున్‌= అనేసరికి; వారలు= ఆ నరనారాయణులు; అతనికిన్‌= 
ఆ నారదమహర్షికి; ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 

తాత్పర్యం: ఆ విష్ణుమూర్తి వాత్సల్యంతో వారితో కలిసి విహరిస్తుండగా, నామీద గల దయతో క్షేత్రజ్ఞుడిని 
గురించినదంతా తేటపడేటట్టు చేసి, రాబోయే తన జన్మలను తెలియచేశాడు. శ్వేతద్వీపం అనేది శాంతి స్వరూపం. 
అందులో సూర్యచం(ద్రకాంతులుగానీ, వాయుప్రసారంగానీ లేవు. విష్ణువుకు ఏకా(గ్రచిత్తుల కంటె మించిన ఇష్టులు 
లేరని తెలిసికొని నేనుకూడా ఏకాంతినై ఉన్నాను. విష్ణువు వీడ్కొల్పగా మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మీఇద్దరి 
దయకూ పా(త్రుడనై నివసిస్తాను అనగా ఆ నరనారాయణులు నారదుడితో ఇట్టా అన్నారు: 

తే. “పడసి తద్దేవుం గానం , దద్ధాషణములు । వింటి, నీవు ధన్యుండవు, గంటి మేము 


నచట నీయున్న తెటి(గెల్ల, నిచట నునికి | మేలకాక - యుండుము - పరమేష్టితనయ! 468 


ప్రతిపదార్థం: పరమేష్టితనయ!= (బ్రహ్మపుత్రా! ఓ నారదా!; ఆ+దేవున్‌= ఆ విష్ణుమూర్తిని; కానన్‌= దర్శించటం; పడసితి(వి)= 
పొందావు (కానన్‌+పడసితివి= దర్శించగలిగావు); తద్‌= ఆయనయొక్క; భాషణములు= పలుకులు; వింటి(వి)= విన్నావు; నీవు; 
ధన్యుండవు= నిజంగా చరితార్జుడవే ; ఏమున్‌= మేము కూడా; అచటన్‌= ఆ శ్వేతద్వీపంలో; నీ+ఉన్న= నీవు నివసించిన 
(ప్రవర్తించిన); తెణంగు+ఎల్లన్‌= తీరు అంతా; కంటిమి= చూశాం; ఇచటన్‌= ఈ బదరికా(శ్రమంలో; ఉనికి= నీవు ఉండటం; 
మేలు+అ+కాక= మేలే కదా!; ఉండుము. 


తాత్సర్యం: ఓ నారదా! విష్ణుమూర్తిని దర్శించగలిగావు, ఆయనతో సంభాషించగలిగావు. నీవు నిజంగా 
ధన్యుడవయ్యా! మేము కూడా అక్కడి నీ ప్రవర్తనను తిలకించాము. ఇక్కడ ఉంటాను - అంటున్నావు. మంచిదే. 
ఉండుము. 


క, దైవము బిత్యంబును ద । ద్దేవసమారాధనంబు దెల్లము శ్రుతి సం 
భావిత మది తత్పరతన్‌ । నీ వేకాంతివయి నిలువు నిర్మలహృదయా!' 469 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1048 


ప్రతిపదార్థం: నిర్మలహృదయా!= నిర్మలమైన హృదయం కలవాడా!; దైవమున్‌= దైవమూ (దేవసంబంధమైనది= దైవము, 
ఇష్టదేవతారాధన); పిత్రంబునున్‌= పిత్రమూ (పితృదేవతారాధన) అనే పేరులతో ఉన్న; తద్‌+దేవ+సమారాధనంబు= ఆ 
దైవార్చన; అది; (శ్రుతి+సంభావితము= వేదప్రతిపాదితం; తెల్లము= స్పష్టం (అది తెల్లము= ఆ విషయం స్పష్టం); తత్సరతన్‌= 
వాటిపట్ల ఆసక్తితో; నీవు; ఏకాంతివి+అయి= ఏకాగ్రచిత్తుడవై; నిలువు(ము)= ఉండుము. 

తాత్పర్యం: నిర్మలాంతరంగా! దైవమూ, పిత్ర్యమూ అనే ఆరాధనలు వేదప్రతిపాదితాలు అన్న సంగతి స్పష్టమేకదా! 
నీవు వాటిపట్ల భక్తిశ్రద్దలతో (తాత్సర్యంతో) ఇక్కడ ఉండుము. 


ఆ. అనిన సంతసిల్లి యద్దేవముని వేయు । దివ్యవత్సరములు భవ్యతపము 
నియతి నాచరించె. బ్రియమున వారు ద । న్మాదరింప(గా( దదాశ్రమమున. 470 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నరనారాయణులు అనుమతించగా; సంతసిల్లి= సంబరపడి; ఆ+దేవముని= ఆ నారదమహర్షి 
వారు= నరనారాయణులిద్దరూ; ప్రియమునన్‌= (ప్రేమతో; తన్నున్‌= తనను; ఆదరింపంగాన్‌= ఆదరిస్తూండగా; తద్‌+ఆ(శ్రమమునన్‌= 
వారి ఆశ్రమంలో; వేయు= వెయ్యి; దివ్యవత్సరముల్‌= దివ్యసంవత్సరాలు (మానుష సంవత్సరాలు కాదు - దివ్యవత్సరాలు); 
భవ్యతపమున్‌= పవిత్రమైన తపస్సును; నియతిన్‌= నియమంతో; ఆచరించెన్‌= చేసాడు. 


తాత్సర్యం: నరనారాయణులు ఇట్టా అనుమతించేసరికి నారదుడు సంతోషించాడు. ఆ బదరికాశ్రమంలోనే వేయి 
దివ్యసంవత్సరాలపాటు భవ్యమైన తపస్సు చేసాడు. అంతకాలమూ నరనారాయణులు ప్రేమగా నారదుడిని 
ఆదరించారు. 


వ. అ ట్లేకాంతియై తపంబుసేసి యత్యంతశాంతి నొంది నారదుండు నరనారాయణుల వీడ్కొని 

హెమవన్నగంబునకుం జని తన యాశ్రమంబునందు బృందారకాది విశిష్టపూజితుండై యుండె నని చెప్పిన 

విని సంప్రీతుండైన జనమేజయుతో వెండియు వైశంపాయనుం డిట్లనియె. 471 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఏకాంతియై= ఏకా గ్రచిత్తుడై; తపంబు+చేసి= తపస్సుచేసి; అత్యంతశాంతిన్‌= మిక్కిలి శాంతిని; 
ఒంది= పొంది; నారదుండు= నారదమహర్షి; నరనారాయణులన్‌= నరనారాయణులనిద్దరినీ; వీడ్కొని= విడిచి; 
హిమవత్‌+నగంబునకున్‌= హిమవత్సర్వతమునకు; చని= వెళ్ళి; తన= తనయొక్క; ఆ(శ్రమంబునందున్‌= తపోవనంలో; 
బృందారక+ఆది= దేవతలూ మొదలైన; విశిష్ట విశిష్టులచేత; పూజితుండై+ఉండెన్‌= అర్భించబడుతూ ఉన్నాడు; అని; చెప్పినన్‌= 
చెప్పగా; విని= ఆలకించి; సంప్రీతుండైన= సంతోషించినవాడైన; జనమేజయుతోన్‌= జనమేజయుడితో; వెండియున్‌= మళ్ళీ; 
వైశంపాయనుండు= వైశంపాయనుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అట్లా ఏకాగ్రచిత్తుడై తపస్సుచేసి నారదుడు (ప్రశాంతిని పొందాడు. వారివద్ద సెలవు తీసికొని, 
హిమాలయాలకు వెళ్ళి తన ఆశ్రమంలో గొప్పవారిచేత సేవించబడ్డాడు' అని చెప్పగా జనమేజయుడు సంతసిల్లాడు. 
వైశంపాయనుడు ఇట్టా కొనసాగించాడు. 


ఉ.  'పాండవవంశవర్య! పటుపాపవినాశనియైన యిక్కథన్‌ 
నిండుమనంబుతో వినుట నీవు గృతార్జుండ వైతి శాశ్వతా 
ఖండసుఖాత్తు విష్ణు నధికస్థిరభక్తి సమాశ్రయింపు నీ 
కొండొకం దేల? యిమ్మెయి మహోన్నత్రి. జేయు జగత్రయంబునన్‌. 472 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1049 


ప్రతిపదార్థం: పాండవ వంశ= పాండవవంశంలో; వర్య!= (శ్రేష్టమైనవాడా!; పటుపాప= మహాపాపాలను; వినాశని+ఐన= విధ్వంసం 
చేయగలిగిన; ఈ+కథన్‌= ఈ వృత్తాంతాన్ని; నిండు మనంబుతోన్‌= నిండు మనస్సుతో; వినుటన్‌= వినటంచేత; నీవు; 
కృతార్థుడవు+ఐతి(వి)= కృతకృత్యుడవయ్యావు; శాశ్వత= శాశ్వతమైన; అఖండ= అఖండమైన (పరిపూర్ణమైన); సుఖ+ఆత్మున్‌= 
ఆనందమయుడైన (ఆనందరూపి); విష్ణున్‌= విష్ణుమూర్తిని; అధిక= అధికమైన; స్థిర= స్థిరమైన; భక్తిన్‌= భక్తితో; సమా శ్రయింపు(ము)= 
శరణుపొందుము; నీకున్‌= నీకు; ఒండొకండు= ఇతరులకు; ఏల?= ఎందుకు?; ఈ+మెయి= ఈ విధానం; జగత్‌+(త్రయంబునన్‌= 
ముల్లోకాలలోనూ; మహోన్నతిన్‌+చేయున్‌= (నీకు) గొప్ప ఉన్నతిని కలిగిస్తుంది. 


తాత్సర్యం: ఓ పాండవోత్తమా! మహాపాపాలను కూడా కడిగివేయగలిగిన ఈ కథను నీవు నిండుమనసుతో 
ఆలకించావు. కృతార్థుడవయ్యావు. శాశ్వత అఖండ సుఖస్వరూపుడైన విష్ణుమూర్తిని సుస్థిరభక్తితో సమా(్రయించుము. 
ఇతర దైవాలు ఎందుకు! విష్ణుమూర్తినే ఆశ్రయించుము. ఆ విష్ణుభక్తి నిన్ను ముల్లోకాలలోనూ మహోన్నతుడిని 
చేస్తుంది. 
క లే వుభయలోకములు హరి । పై విద్వేషంబు గలుగు పాపాత్ములకున్‌, 

భూవర! యట్టి జనుల పితృ । దేవతలకు నరక మగుట దెలుపును శ్రుతులున్‌. 473 


ప్రతిపదార్థం: భూవర!= జనమేజయ మహారాజా!; హరిపైన్‌= విష్ణుమూర్తిమీద; విద్వేషంబు+కలుగు= ద్వేషం పెంచుకున్న; 
పాపాత్ములకున్‌= పాపిష్టులకు; ఉభయలోకములున్‌= ఇహపరలోకాలు రెండూ; లేవు; అట్టి జనుల= అటువంటి పాపాత్ముల; 
పితృదేవతలకున్‌= పితృదేవతలకు కూడా (పెద్దలకు); నరకము= నరకలోకం; అగుటన్‌= (ప్రాప్తించటాన్ని; (శ్రుతులున్‌= 
వేదాలుకూడా; తెలుపును= తెలియజేస్తున్నాయి. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! హరిని ద్వేషించే పాపాత్ములకు ఇహపరలోకాలు (పుట్టగతులు) ఉండవు. 
వారి పితృదేవతలకు కూడా నరకమే (ప్రాప్తిస్తుం దని వేదాలు చెబుతున్నాయి. 


క హరి యాత్మ యెల్లవారికి | నరవర! తన యాత్మపై మనంబున దృఢత 
త్పరభావము లేని కుజను( । బొరయవె యాపదలు? వేటి బోధన మేలా? 474 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఎల్లవారికిన్‌= అందరికీ; హరి= విష్ణుమూర్తి; ఆత్మ; తన+ఆత్మపైన్‌= ఇలా తనదే అయిన 
ఆత్మమీద; దృఢ+తత్సర+భావము= దృఢమైన (భక్తి తాత్పర్యం; లేని= లేనటువంటి; కుజనున్‌= దుర్దనుడిని; ఆపదలు= 
దుఃఖాలు; పొరయవె?= చుట్టుముట్టవా?; వేటు+అ= వేరే; బోధనము= జ్ఞానం; ఏలా?= ఎందుకు? 


తాత్సర్యం: మహారాజా! అందరికీ శ్రీ విష్ణువే ఆత్మ. మరి తమ ఆత్మమీద తమకే భక్తితాత్సర్యాలు లేవంటే 
ఆ దుర్దనులు ఆపదలపాలు కారా? 


క మునివరుండు గంధవతి నం । దనుండు నా గురుండు గరుణ దళుకొత్తంగ. జె 
ప్పిన వాక్యంబుల యర్ధము | లనఘా! యివి నీవు వీని నలవటుపు మదిన్‌. 475 


ప్రతిపదార్థం: అనఘా!= పవి(త్రుడా!; గంధవతి= మత్స్యగంధి అయిన సత్యవతియొక్క; నందనుండు= కుమారుడూ; 
నా+గురు(డు= నాకు గురువుగారూ అయిన; మునివరు(డు= వ్యాసమునీంద్రుడు; కరుణ= దయ అనేది; తళుకొత్తంగన్‌= 
చిగురించగా ((ప్రకాశించగా); చెప్పిన= నాకు ఉపదేశించిన; వాక్యంబుల= వాక్యాల; అర్థములు= భావాలు; ఇవి= ఇవి (ఇంతవరకూ 
నేను నీకు చెప్పినవి); నీవు= నీవునూ; మదిన్‌= మనస్సులో; వీనిన్‌= వీటిని; అలవణుపు(ము)= అలవరుచుకొమ్ము (అభ్యసించుము). 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1050 


తాత్సర్యం: జనమేజయా! నా గురువు సాత్యవతేయ మునీంద్రుడు దయతో నాకు చెప్పిన మాటల సారాంశం 
అంతా నీకు చెప్పాను. వీటిని నీవు అర్థం చేసికొని ఆచరణలో అలవాటు చేసికొమ్ము. 
శా. _ విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్పూర్తి విఖ్యాతు( గృ 

ష్టద్వైపాయను నీ వెటుంగుము విభున్‌ నారాయణుం గా విప 

శ్లిద్వంద్యంబగు భారతాధ్యయనముం జేయంగ శక్తుండు ధ 

ర్మాద్వైతుండు సరోజలోచనుండకా కన్యుండు తద్వాచ్యుండే! 476 
ప్రతిపదార్థం: విద్వత్‌= విద్వాంసులకు; మోదవిధాయిన్‌= ఆనందాన్ని కలిగించేవాడూ; నిర్మల= పావనమైన; వచః= వాక్కుల 
యొక్క; విస్ఫూర్తి= విస్ఫురణతో; విఖ్యాతున్‌= ప్రఖ్యాతి పొందినవాడూ అయిన; కృష్ణద్యైపాయనున్‌= కృష్ణద్వీపంలో పుట్టిన 
వ్యాసుడిని; నీవు= నీవునూ; విభున్‌= ప్రభువైన; నారాయణున్‌+కాన్‌= విష్ణుమూర్తిగా; ఎణుంగుము= తెలిసికొమ్ము; విపశ్చిత్‌= 
పండితులచేత; వంద్యంబు+అగు= నమస్కరింపదగినది అయిన; భారత+అధ్యయనమున్‌+చేయంగన్‌= భారతాన్ని అవగాహన 
చేసికొనటానికి; శక్తుండు= సమర్ధుడు; ధర్మ+అద్వైతుండు= ధర్మానికి అభిన్నుడు (ధర్మస్వరూపుడు) అయిన; సరోజలోచనుండు+ 
అ+కాక= పుండరీకాక్షుడే తప్ప; అన్యుండు= మరొకడు; తద్‌= శక్తుడు అనే ఆ మాటతో; వాచ్యు(డే= చెప్పబడతాడా? 
తాత్పర్యం: మహావిద్యాంసులకు ఆనందాన్ని కలిగించే వచోవిలాసానికి పెట్టిందిపేరు మా గురువుగారు 
వ్యాసులవారు. ఆయనను సాక్షాత్తూ నారాయణుడుగా తెలియుము. మహాభారతానికి పండితులంతా నమస్కారం 
పెడతారు. అటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలి అంటే ధర్మస్వరూపుడైన పుండరీకాన్షుడికి తప్ప మరొకరికి 
ఎవరికైనా అయ్యే పనేనా! 


క బహు విధ ధర్మంబులు లో । క హితంబుగ నిట్లు సెప్పంగా నిర్మలతా 
మహనీయధిషణు(డగు న | మ్మృహాత్మునక తీరు గురుసమాజవరేణ్యా!' 477 


ప్రతిపదార్థం: కురుసమాజవరేణ్యా!= కురువంశంలో ఉత్తముడా (కౌరవసమూహంలో అ గ్రగణ్యుడా!) ఓ జనమే జయా!జనమే జయుడా!; 
బహువిధ= రకరకాలైన; ధర్మంబులు= ధర్మాలు; లోకహితంబుగన్‌= లోకానికి హితంగా; ఇట్టు= ఈ విధంగా; చెప్పుగాన్‌= 
చెప్పటానికి; నిర్మలతా= నిర్మలత్వంతో; మహనీయ= గొప్పదైన; ధిషణు(డు+అగు= బుద్ది కలిగిన; ఆ+మహాత్మునకున్‌+అ= 
ఆ మహానుభావుడు వ్యాసుడికే; తీరున్‌= చెల్లును (తగును). 

తాత్సర్యం: కురువంశసంభవుల బృందంలో ఉత్తముడవైన ఓ జనమేజయా! రకరకాల ధర్మాలు ఇట్టా లోక 
(శ్రేయస్సుకొరకు చెప్పటమంటే అది మా గురువుగారికే తగును. ఆయన మహానుభావుడు. నిర్మలమూ, 
మహనీయమూ అయిన బుద్దివైభవం కలవాడు. అందుకని అది ఆయనకే చెల్లింది.” 


నిశేషం: సమాజం అంటే మానవసమూహం అని అర్థం. సమజం అంటే పశువుల గుంపు అని. కురుసమాజమంటే కురువంశజులైన 
మానవుల సమూహం. అందులో జనమేజయుడు వరేణ్యుడు అని సంబోధన. 
హయగ్రీవదేన నూహాత్క్యాభివర్షనము (సం. 12-335-9,10) 
వ. అనిన విని సవిశేష సమ్మదుండై జనమేజయుండు వైశంపాయనుతో 'హయశిరోభాసితుం డగు విష్ణుండు 
వేధకు సన్నిహితుండయ్యె నని చెప్పితి వప్పురుషోత్తముం డప్పు డేమిటికై యా మూర్తి వహించె? నత్తెటిం 
గెలఖింగింపు' మని యడిగిన నమ్ముని య మ్మనుజపతి కిట్లనియె.. 478 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1051 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; సవిశేష= అత్యధికంగా; సమ్మదుండై= సంతోషించినవాడై; జనమే 
జయుండు= జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= వైశంపాయన మహర్షితో; హయశిరః= గుర్రపుతలతో; భాసితుండు+అగు= 
విరాజిల్లేవాడై; విష్ణుండు= విష్ణుమూర్తి; వేధకున్‌= (బ్రహ్మదేవునికి; సన్నిహితుండు= దగ్గరకి వచ్చినవాడు; అయ్యెన్‌= అయ్యాడు 
(ఆ రూపంలో (బ్రహ్మను సమీపించాడు); అని= అని; చెప్పితి(ఏ)= చెప్పావు (శాంతి - 6-412); ఆ+పురుషోత్తముండు= ఆ 
విష్ణువు; అప్పుడు= ఆ సమయంలో; ఏమిటికై= ఎందుకోసమని; ఆ మూర్తి= ఆ రూపం (హయగ్రీవ రూపం); వహించెన్‌?= 
వహించాడు?; ఆ+తెజంగున్‌= ఆ రీతి అంతా; ఎతింగింపుము= తెలియజెప్పుము; అని= అని; అడిగినన్‌= అడిగితే; ఆ+ముని= 
ఆ వైశంపాయనముని; ఆ+మనుజపతికిన్‌= ఆ జనమేజయమహారాజుకి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్పర్యం: వైశంపాయనుడు చెప్పినదంతా వినిన జనమేజయుడు 'గుర్రపుతలతో ఒప్పే విష్ణువు బ్రహ్మను 
సమీపించా డని చెప్పావు. ఎందు కాయన ఆ రూపాన్ని ధరించాడు? ఆ వివరములు చెప్పు మని అడుగగా 
వైశంపాయనుడిట్టా చెప్పసాగాడు. 


సీ, ప్రకయకాలంబున జలముల విష్ణుండు | యోగనిద్రారతి నొంది మేలు 
కాంచి లోకంబులు గావింప( దల(ప న । హంకార మెసంె బ్రహ్మాభిధాన 
కలితమై తన్నాభికమలంబునం దిట్లు । జనియించి యా బ్రహ్మ సకలసృష్టి 
కాదిభూతములుగ వేదముల్‌ నాలుగు । గలిగించె నప్పు డక్కనులనాభు 


తే. నందు మును లయించినట్టి గుణంబులు । మూంట దొలుత సత్త్వమునకు. దోపు 
కలిమి దాననుండె. గమలోద్ధవు(డు రజ । స్తమము లసురలయ్యె ధరణినాథ! 479 


ప్రతిపదార్థం: ధరణినాథ!= జనమేజయమహారాజా!; ప్రళభయకాలంబునన్‌= సృష్టి అంతం అయినప్పుడు (జలప్రళయం 
వచ్చినపుడు); జలములన్‌= నీటిలో; విష్ణుండు= విష్ణుమూర్తి; యోగనిద్రారతిన్‌= యోగని(ద్రపట్ల ఆసక్తి; పొంది= పొంది (యోగనిద్ర 
కానిచ్చి); మేలుకాంచి= మేల్కొని; లోకంబులు= లోకాలు; కావింపన్‌+తల(పన్‌= సృష్టిన్తాను అనుకునేసరికి; (బ్రహ్మ= (బ్రహ్మ 
అనే; అభిధాన= పేరుతో; కలితమై= ఒప్పినదై; అహంకారము+ఎసగాన్‌= అహంకారం జనించింది; తద్‌+నాభికమలంబునందున్‌= 
ఆ విష్ణుమూర్తి పొక్కిలినుంచి (బొడ్డునుంచి) పుట్టిన పద్మంలో; ఇట్టు= ఈ విధంగా; జనియించి= జన్మించి; ఆ+(బ్రహ్మ= ఆ 
(బ్రహ్మదేవుడు; సకలసృష్టికిన్‌= మొత్తం (జరగబోయే) సృష్టికి అంతటికీ; ఆదిభూతములుగన్‌= మొట్టమొదటివిగా; వేదముల్‌= 
వేదాలు; నాలుగు= నాల్లు; కలిగించెన్‌= సృష్టించాడు; అప్పుడు= ఆ సమయాన; ఆ+కమలనాభునందున్‌= ఆ విష్ణుమూర్తిలో 
(కమలం నాభియందు కలవాడు); మును= (యోగని(ద్రాసమయంలో) పూర్వకాలం; లయించినట్టి గుణంబులు= లీనమైన 
సత్త్య రజస్తమోగుణాలు; మూ(టన్‌= మూడింటిలోనూ; తొలుతన్‌= మొట్టమొదట; సత్య మునకున్‌= సత్త గుణానికి; తోపు+కలిమిన్‌= 
ఆవిర్భావం జరగటం వలన (తోయ-తోఏపు. తోయట= ఉదయించుట); దానన్‌= ఆ సత్త్యగుణంలో (నాభికమలంలో);కమలోద్భవుండు= 
(బ్రహ్మ; ఉండెన్‌= స్థిరపడ్డాడు; రజః+తమములు= రజోగుణతమోగుణాలు; అసురలు= రాక్షసులు; అయ్యెన్‌= అయ్యాయి. 
తాత్పర్యం: జనమేజయా! ప్రళయకాలంలో యోగనిద్రకు ఉప(క్రమించిన విష్ణుమూర్తి మేల్కొని 'జగత్తులను 
సృష్టిద్దాం' అనుకొన్నాడు. అనుకొనటమేమిటి - అహంకారం ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. 
విష్ణుమూర్తి నాభికమలంనుండి ఇట్లా జన్మించిన ఆ (బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారంగా వేదాలను నాల్గింటిని 
సృష్టించాడు. ప్రళయవేళ యోగనిద్రాసమయాన విష్ణుమూర్తిలో లీనమైపోయిన సత్త్వ రజస్తమోగుణాలలో మొట్టమొదటగా 
సత్వగుణం ఆవిర్భవించింది. బ్రహ్మ ఆ సత్త్యగుణంలోనే ఉన్నాడు. తరువాత వెలువడ్డ రజస్తమోగుణాలు రాక్షసులు 
అయ్యాయి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1052 


క, విను కైటభుండు నా మధు । వనం బేర్దిన యద్దురాత్ము లవ్వేదములం 

గొని వేగ చని రసాతల । మున వైచిరి గాఢబంధములు సేసి నృపా! 480 
ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; విను= ఆలకించుము; కైటభుండు+నాన్‌= కైటభుడు అనీ; మధువు+అనన్‌= మధువు అనీ;పేర్చిన= 
విజృంభించిన; ఆ+దురాత్ములు= ఆ దుష్టులు (రాక్షసులు); ఆ+వేదములన్‌+కొని= ఆ వేదాలను నాల్గింటినీ అపహరించి; వేగ+ 
చని= వేగంగా వెళ్ళి (పారిపోయి); గాఢబంధములు+చేసి= గట్టిగా కట్టివేసి; రసాతలమునన్‌= పాతాళంలో; వైచిరి= విసరివేశారు 
(దాచారు). 
తాత్సర్యం: రాజా! కైటభుడు అనీ, మధువు అనీ ఇద్దరు దుష్టస్త్వభావులు ఉండేవారు. వాళ్ళు నాలుగు వేదాలనూ 
అపహరించుకొనిపోయి గట్టిగా కట్టేసి పాతాళంలో పారవైచారు. 


వ. దాన నవ్వేధ విహ్వలించి. 481 
ప్రతిపదార్థం: దానన్‌= అందువల్ల; ఆ+వేధ= ఆ (బ్రహ్మదేవుడు; విహ్యలించి= బాధపడి. 
తాత్పర్యం: దానితో ఆ (బ్రహ్మదేవుడు బాధపడి. 
క, _“లావును దృష్టియు గతియును । నా వేదచయంబ నాకు నవి యడంగిన నే 
నేవిధి సృజింతు లోకము? । లే వాం డీ యెడరు తలంగు నిం కెట్లొక్కో? 482 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; లావును= బలమూ; దృష్టియున్‌= చూపూ; గతియునున్‌= ఆధారమూ (నడవడిక); ఆ+ 
వేదచయంబు+అ= ఆ వేదసమూహమే; అవి= ఆ వేదాలు; అడణగినన్‌= అంతరించిపోతే; నేను= నేను; ఏ విధిన్‌= ఏ విధంగా; 
లోకములు= లోకాలు; సృజింతున్‌?= సృష్టిస్తాను?; ఏవాండు= ఏ వ్యక్తి ఈ+ఎడరు= ఈ ఆపదను; ఇంకన్‌= ఇక ఏవిధంగా; 
ఎట్టు+ఒక్కో?= ఎట్లాగో ఏమిటో కదా; తలంగున్‌= తప్పిస్తాడు; 
తాత్సర్యం: 'నాకు బలమూ, చూపూ, ఆధారమూ - అన్నీ వేదాలే. అవే నశించిపోతే నే నింక జగత్తులను ఎట్లా 
సృష్టిస్తాను? ఈ ఆపదనుంచి నన్ను ఎవరు ఎలా తప్పించగలరు? 
వ. అని పలవించి. 483 
ప్రతిపదార్థం: అని= ఇట్లాగ; పలవించి= దుఃఖించి. 
తాత్సర్యం: ఇట్లా దుఃఖించి. 
ఆ. విష్ణు బహువిధముల వినుతింప నజ్జల । శాయి హయశిరంబు సకలవర్హ 

భాసురంబునైన పరమాద్దుతంపు రూ । పంబు దాల్చి వేదపరత నొంది. 484 
ప్రతిపదార్థం: విష్ణున్‌= విష్ణుమూర్తిని; బహువిధములన్‌= అనేక ప్రకారాలుగా; వినుతింపన్‌= స్తుతించేసరికి; ఆ+జలశాయి= ప్రళయ 
జలధిలో శయనించిన ఆ విష్ణుమూర్తి; హయశిరంబున్‌= గుర్రపు తలకలదీ; సకలవర్ల= అన్ని రంగులూ కలిగి; భాసురంబు= 
ప్రకాశిస్తున్నదీ; ఐన= అయినటువంటి; పరమ+అద్భుతంపు+రూపంబు= మిక్కిలి ఆశ్చర్యకరమైన మూర్తి; తాల్చి= ధరించి; 
వేదపరతన్‌= వేదాన్వేషణ తత్సరతను; ఒంది= పొంది - 'నానామూర్తిభిరావృతమ్‌' - అని మూలంలో ఉంది. సకలవర్ల భాసురము 
అన్నాడు తిక్కన.) 
తాత్సర్యం: బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని బహువిధాలుగా స్తుతించాడు. ప్రళయజలధిలో నిద్రిస్తున్న విష్ణువు అప్పుడు 
హయగ్రీవరూపం ధరించాడు. గుర్రపుతల, వివిధ వర్ణాలతో ప్రకాశించే శరీరం - ఈ రూపంతో వేదాన్వేషణకు 
ఉపక్రమించాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1053 


క పాతాళమునకు. జని యం । దాతతమై ప్రణవరూప మగు నాదం బు 
దోతితము సేసె నది యా । దైతేయులు విని పటుప్రతాపం బెస6గన్‌. 485 


ప్రతిపదార్దం: పాతాళమునకున్‌= పాతాళలోకానికి; చని= వెళ్ళి; అందున్‌= అక్కడ; ఆతతమై= సుదీర్హమూ; ప్రణవరూపము= 
ఓంకారరూపమూ; అగు= అయిన; నాదంబున్‌= ధ్వనిని; ఉద్దోతితము+చేసెన్‌= మారుమోగించాడు; అది= ఆ ప్రణవధ్వని; 
ఆ+దైతేయులు= ఆ రాక్షసులు ఇద్దరూ (మధుకైటభులు); విని= ఆలకించి; పటుప్రతాపంబు+ఎసంగన్‌= గొప్ప శౌర్యం 
అతిశయించేటట్టు. 

తాత్సర్యం: హయగ్రీవరూపంలో విష్ణువు పాతాళానికి వెళ్ళి అక్కడ సుదీర్హంగా ప్రణవధ్వని చేసాడు. అది విన్న 
మధుకైటభులు మహాప్రతాపంతో అటువైపు వచ్చారు. 


క. ఆ నాదము దెసకుం జన । దానవరిపు( డొండువలన( దా నరిగి తదీ 

యానూనబంధపీడిత । లైన శ్రుతులు విడిచి తెచ్చి యజునకు నిచ్చెన్‌. 486 
ప్రతిపదార్థం: ఆ+నాదము+దెసకున్‌= ఆ ప్రణవధ్వని వైపు; చనన్‌= మధుకైటభులు రాగా; దానవరిపుండు= రాక్షసుల శత్రువైన 
విష్ణువు; ఒండువలనన్‌= మరొకవైపు; తాన్‌+అరిగి= తాను వెళ్ళి; తదీయ= వారియొక్క; అనూన= దృఢమైన; బంధ= బంధనాలతో; 
పీడితలు+ఐన= హింసింపబడుతున్న; (శ్రుతులు= వేదాలు; విడిచి= కట్టు విప్పి (విడిపించి); తెచ్చి= తీసుకువచ్చి; అజునకున్‌= 
(బ్రహ్మకు; ఇచ్చెన్‌= సమర్పించాడు. 
తాత్పర్యం: ఆ ప్రణవధ్వని వినవస్తున్న వైపు పరుగుతీసారు మధుకైటభులు. అప్పుడు హయగ్రీవుడు మరొకవైపు 
వెళ్ళి, అక్కడ బంధపీడితాలై పడి ఉన్న వేదాలకు కట్టులు విప్పి వాటిని తీసికొనివచ్చి, బ్రహ్మకు అప్పగించాడు. 
తే ఇచ్చి యెప్పటి యట్ల యహీంద్రతల్ప | శయనుండై యుండె నటం దమ చనినచోట 

నెవ్వరినిం గాన కా దైత్యు లెచట శ్రుతులు । దారు మును వెట్టి రందు సత్వరముగాంగ. 487 
ప్రతిపదార్థం: ఇచ్చి= (బ్రహ్మకు అప్పగించి; ఎప్పటియట్టు+అ= ఎప్పటిలాగానే; అహి+ఇం(ద్ర+తల్ప+శయనుండై - అహీం|ద్ర= 
సర్పరాజయిన ఆదిశేషుడు అనే; తల్ప= శయ్యమీద; శయను(డు+ఐ= శయనించినవాడై; ఉండెన్‌= ఉన్నాడు; అటన్‌= ఆ 
పాతాళంలో; తమ+చనిన+చోట= తాము వెళ్ళినవైపున; ఎవ్వరినిన్‌= ఎవరినీ; కానక= చూడక (ఎవ్వరూ కనపడకపోవటంతో); 
ఆ+దైత్యులు= ఆ మధుకైటభ రాక్షసులు; ఎచటన్‌= ఏ ప్రదేశంలో; (శుతులు= వేదాలు; తారు= తాము; మును= ఇంతకుపూర్వం; 
పెట్టిరి= దాచారో; అందున్‌= ఆ (ప్రదేశంలోకి; సత్వరము+కాంగన్‌= గబగబా వెళ్ళిచూశారు. 
తాత్సర్యం: వేదాలను బ్రహ్మకు అప్పగించి విష్ణుమూర్తి వెళ్ళి ఏమీ ఎరగనట్టు ఎప్పటివలె శేషతల్పంమీద 
శయనించాడు. ఇంక పాతాళంలో సంగతి - ఓంకారం వినిపించిన వైపు పరుగుపరుగున వెళ్ళిన మధుకైటభులకు 
అక్కడ ఎవ్వరూ కనబడలేదు. వాళ్ళు మునుపు వేదాలు ఎక్కడ దాచారో గబగబా అక్కడికి వెళ్ళిచూశారు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
ఆ. అరిగి యచట వాని నరసి కానక రభ । సమునం గలయం దిరిగి శార్‌జ్లి. గాంచి 

యుద్దమునకు( బిల్వ నద్దరణీధరుం | డడరి సమయం జూచె నసురయుగము. 488 


ప్రతిపదార్థం: అరిగి= వెళ్ళి; అచటన్‌= అక్కడ; వానిన్‌= ఆ వేదాలను; అరసి= వెదికి; కానక= (చూడక) కనిపించకపోవటంతో; 
రభసమునన్‌= కంగారుగా; కలయన్‌+తిరిగి= చిందుతొక్కి (అంతటా వెదకి); శార్‌జ్లిన్‌= విష్ణుమూర్తిని; కాంచి= చూచి; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1054 


యుద్ధమునకున్‌= యుద్దానికి; పిల్వన్‌= పిలిచేసరికి; ఆ+ధరణీధరుండు= ఆ విష్ణుమూర్తి (వరాహావతారంలో భూగోళాన్ని 
ధరించినవాడు); అడరి= విజృంభించి; అసురయుగమున్‌= ఆ రాక్షసుల జంటను; సమయన్‌+చూచెన్‌= చనిపోవటం చూచాడు. 
(చనిపోయేట్టు చేసాడు - సంహరించాడు అని ఫలితార్థం.) 


తాత్సర్యం: వేదాలను ఎక్కడ దాచారో అక్కడ అంతా వెదికారు. అవి కనిపించలేదు. అంతటా గాలించారు. 
యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి కనిపించాడు. వీళ్ళు యుద్దానికి ఆహ్వానించారు. కయ్యానికి కాలుదువ్వారు. స్వామి 
చూశాడు, యుద్దం చేశాడు. సంహరించాడు. 


వ. ఇట్లు విష్టరశ్రవుండు సృష్టకార్యంబు నిర్విఘ్నంబు. జేసిన విధాత యప్పని సునీతంబు సేసె నాంటటనుండియు 
హయశిరోమహితయగు నమ్మూర్తి దక్కిన మూర్తులకంటె నెక్కు డయ్యె నా జగత్మర్తను వేదంబులు 
నాశ్రయించియుండు'నని చెప్పి వెండియు. 489 

ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; విష్టర శ్రవుండు= విష్ణుమూర్తి; సృష్టికార్యంబున్‌= జగత్తులను సృష్టించటం అనే పనిని; నిర్విఘ్నంబున్‌+ 

చేసినన్‌= (ఆటంకం తొలగించి) నిర్విఘ్నం చేస్తే; విధాత= (బ్రహ్మదేవుడు; ఆ+పని= ఆ సృష్టికార్యాన్ని; సునీతంబు+చేసెన్‌= 
నెరవేర్చాడు (కడతేర్చాడు); నాంటినుండియున్‌= ఆ రోజునుంచీ; హయశిరః= గుర్రపుతలతో; మహిత+అగు= కూడినదైన; 
ఆ+మూర్తి= ఆ స్వరూపం; తక్కిన= మిగిలిన; మూర్తులకంటెన్‌= స్వరూపాలకన్నా; ఎక్కుడు+అయ్యెన్‌= ఎక్కువది అయ్యింది; 

ఆ జగత్కర్తను= లోకకారకుడైన ఆ విష్ణుమూర్తిని; వేదంబులున్‌= వేదాలుకూడా; ఆశ్రయించి+ఉండున్‌= ఆశ్రయించుకొని 

ఉంటాయి; అని చెప్పి= అని వివరించి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: ఇట్టా విష్ణువు జగత్తును సృష్టించటంలో ఉన్న ఆటంకాన్ని తొలగించగా, బ్రహ్మ సృష్టికార్యాన్ని 

నెరవేర్చాడు. ఆనాటినుండి హయ (గ్రీవమూర్తి తక్కిన మూర్తులకంటె మహిమాన్వితమయింది. వేదాలు కూడా ఆ 

విష్ణువును ఆశ్రయించి ఉన్నాయి” అని చెప్పి తిరిగి. 

క “హరి సత్వాదిగుణంబుల. । బొరింబొరి. గలిగింపం బెంప బొలియింప(గ భూ 
వర! యవి యెక్కువ దక్కువ€ । బొరయుచు. బరివర్తనంబు( బొందుచునుండున్‌. 490 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; హరి= విష్ణుమూర్తి; సత్త్య+ఆది+గుణంబులన్‌= సత్త్వరజస్తమోగుణాలను; పారిన్‌+పారిన్‌= 
క్రమక్రమంగా; కలిగింపన్‌= కల్గించటం; పెంపన్‌= పెంచటం; పొలియింపంగన్‌= (త్రుంచటం చేస్తే; అవి= ఆ గుణాలు; 
ఎక్కువన్‌+పొరయుచున్‌= ఎక్కువ అవుతూ; తక్కువన్‌+పొరయుచున్‌= తక్కువ అవుతూ (పొరయు= పొందు); పరివర్తనంబున్‌= 
ఇలా మార్పును; పొందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాయి. 


తాత్సర్యం: “ఓ జనమేజయ మహారాజా! విష్ణుమూర్తి తన చిత్తం వచ్చినట్టు సత్త్యరజస్తమో గుణాలను కలిగిస్తూ 
సంచుతూ తగ్గిస్తూ ఉంటాడు. దానినిబట్టి అవతారమూర్తులలో ఎక్కువలూ, తక్కువలూ వస్తూ ఉంటాయి. ఇట్లా 
మార్పులు జరుగుతుంటాయి. 


క గుణవంతుండు గుణరహితుండు | గుణకల్పనతత్పరుండు గుణనాశననై 
పుణశాలి గుణనిబద్దుండు । గుణమోక్షణకరు(డు శార్‌జ్లీ కురుకులముఖ్యా! 491 


ప్రతిపదార్థం: కురుకుల= కురువంశంలో; ముఖ్యా!= ముఖ్యుడా! ఓ జనమేజయా!; శార్‌జ్లి= విష్ణుమూర్తి (విష్ణుమూర్తి ధనుస్సుపేరు 
శార్‌జ్ఞం. అది కలవాడు కాబట్టి శార్‌జ్లీ); గుణవంతుండు= త్రిగుణాలూ కలవాడూ; గుణరహితు(డు= గుణాలు లేనివాడు, 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1055 
గుణకల్పన తత్పరుడు= గుణాలకల్పనలో ఆసక్తి కలవాడూ (గుణాలను కల్పించేదీ అతడే); గుణనాశన= గుణాలను నాశనంచేసే; 
నైపుణశాలి= నేర్చరీ అతడే; గుణ= గుణాలకు; నిబద్దుండు= కట్టుబడి ఉండేవాడూ; గుణ= గుణాలకు; మోక్షణ+కరుండు= 
విముక్తి కలిగించేవాడూ అతడే. 
తాత్పర్యం: జనమేజయా! విష్ణుమూర్తి తత్త్వం చాలా విచిత్రంగా ఉంటుంది. గుణవంతుడూ ఆతడే, 
గుణరహితుడూ ఆతడే. గుణాలను సృష్టించేదీ అతడే, తుదముట్టించేదీ అతడే. గుణాలకు నిబద్దుడై ఉండేదీ 
అతడే, విముక్తి కలిగించేదీ అతడే. 


క విను నారాయణపరములు । జననాయక! వేదములును జన్నంబులు€ ద 
కిన పుణ్యసమారంభము । లును రసముఖగోచరంబులును భూతములున్‌. 492 


ప్రతిపదార్థం: జననాయక!= నరాధిపా!; విను= వినుము; వేదములును= వేదాలూ; జన్నంబులున్‌= యజ్ఞాలూ; తక్కిన= ఇంకా 

మిగిలిన; పుణ్యస మారంభములును= పవిత్రకార్య(క్రమాలూ; రసముఖ= నీరు మొదలుగా; గోచరంబులును= ఇంద్రియ గ్రాహ్యాలైన 

(తెలిసే); భూతములున్‌= పంచభూతాలూ; నారాయణపరములు= నారాయణాత్మకాలు. 

తాత్సర్యం: రాజా! వేదాలూ, యజ్ఞాలూ, సకలపుణ్యకార్యాలూ, పంచభూతాలూ - ఇవన్నీ నారాయణ స్వరూపాలూ, 

నారాయణపరాలూను. 

వ. అనినవిని జనమేజయుండు వైశంపాయనుతో 'నేకాంతికజనులు లోకోత్తరులని చెప్పి; తయ్యేకాంతికత్వం 
బెట్టిది? యెలీింగింపవే?” యనుటయు నతం డతని కిట్లనియె. 493 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలించి; జనమేజయుండు= ఆ జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= వైశంపాయన 
మహర్షితో; ఏకాంతికజనులు= ఏకా(గ్రచిత్తం కలవారు; లోక+ఉత్తరులు+అని= చాలా గొప్పవారని (లోకంలో - లోకులలో గొప్పవారు 
- లోకోత్తరులు); చెప్పితి(వ)= అన్నావు; ఆ+ఏకాంతికత్వంబు= ఆ ఏకాగ్రచిత్తత; ఎట్టిది= ఎటువంటిది?; ఎజింగింపవే?= 
తెలియజెప్పవా?; అనుటయున్‌= అని అడగగానే; అతండు= ఆ వైశంపాయనుడు; అతనికిన్‌= ఆ జనమేజయుడికి; ఇట్టు= 
ఇలా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అంతా విని, జనమేజయుడు 'ఏకాగ్రచిత్తం అంటే ఏమిటి? తెలుపుము.” అని అడుగగా దానికి 
వైశంపాయనుడు ఇట్టా బదులిచ్చాడు. 
ఆ. *“సాంఖ్యయోగ పరమసారభూతం బిది । మున్ను వింటి యుద్దమునకు జొరక 

కరుణ నార్హు(దైన గాండీవి బోధింప(। గృష్టు చెప్పినట్టి గీత లందు. 494 
ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పబోయే ఏకాంతికత్వం అనేది; సాంఖ్య-యోగ= సాంఖ్యమూ, యోగమూ అనే రెండింటియొక్క; 
పరమసారభూతంబు= ఉత్తమసారమయినది; యుద్దమునకున్‌= కురుక్షేత్రంలో యుద్దానికి; చారక= దిగకుండా; కరుణన్‌= 
దుఃఖంతో; ఆర్రుంయ+ఐన= మెత్తబడిపోయిన; గాండీవిన్‌= గాండీవధారి అయిన అర్జునుడిని; బోధింపన్‌= మేలుకొల్పటంకోసం 
(జ్ఞానిని చేయటంకోసం); కృష్ణు= కృష్ణుడు; చెప్పినట్టి= ఉపదేశించిన (కృష్ణుడు ఉపదేశించిన - అని); గీతలందున్‌= భగవర్షీతలలో; 
ఇది= దీనిని; మున్ను= వెనుకటికి; వింటిన్‌= విన్నాను (అది నీకు చెబుతున్నాను అని). 
తాత్సర్యం: “'జనమేజయా! నీవు అడిగిన ఏకాంతికత్వం అనేది సాంఖ్యయోగ శాస్త్రాల సారం. వెనుకటికి - కురుక్షేత్ర 
సంగ్రామంలో యుద్దవిముఖుడైన పార్టుడిని ప్రబోధించటానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతలలో ఉన్న విషయం 
ఇది. దీనిని అప్పు డెప్పుడో విన్నాను. ఇప్పుడు నీకు చెప్పుతున్నాను. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1056 


వైశంపాయనుడు జనమేజయున కేకాంతికధర్మ మెణీంగించుట (సం. 12-336-8) 

క నిర్మలమగు నేకాంతిక । ధర్మము నారాయణోదితంబై క్రియలం 

గర్మరుండగు బ్రహ్మమతిని । ధార్మికవర! యొలసె, నతడు దయ సిగురొత్తన్‌. 495 
ప్రతిపదార్థం: ధార్మికవర!= ధార్మికులలో ఉత్తముడా!; నిర్మలము+అగు= పవిత్రమైన; ఏకాంతిక ధర్మము= ఈ ఏకాంతిక 
లక్షణం; నారాయణ+ఉదితంబై= విష్ణుమూర్తిచేత చెప్పబడినదై; (క్రియలన్‌= పనులలో; కర్మరు(డు+అగు= కర్మిష్టి (నైష్టికుడు) 
అయినటువంటి; (బ్రహ్మమతినిన్‌= (బ్రహ్మదేవుని బుద్దిని; ఒలసెన్‌= పొందింది; (నారాయణుడు చెప్పుగా (బ్రహ్మదేవుడు గ్రహించాడు) 
- అని; అతండు= ఆ (బ్రహ్మ; దయ= కరుణ; చిగురొత్తన్‌= పల్లవించగా. 
తాత్సర్యం: ధర్మాచరణంలో ఉత్తముడవైన ఓ జనమేజయా! ఏకాంతికతత్తాన్ని ముందుగా నారాయణుడు 
(బ్రహ్మకు చెప్పాడు. అటుపైన (బ్రహ్మదేవుడు దయతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క దక్షునకు నెటింగించిన । దక్షుడు బోధించె. దనదు దౌహిత్రు జగ 

చ్చక్షుని నా సవితృండు మ । నుక్షితిపతి కిచ్చె నవ్వినుతధర్మంబున్‌. 496 
ప్రతిపదార్థం: దక్షునకున్‌= దక్ష ప్రజాపతికి; ఎటింగించినన్‌= బ్రహ్మదేవుడు చెప్పగా; దక్షుడు= ఆ దక్షప్రజాపతి; తనదు+దౌహి(త్రున్‌= 
తన మనుమడూ (కూతురి కొడుకు); జగత్‌+చక్టునిన్‌= లోకనేత్రమూ అయిన సూర్యుడిని ఉద్దేశించి; బోధించెన్‌= ఉపదేశించాడు; 
ఆ+సవితృండు= ఆ సూర్యుడు; ఆ+వినుత+ధర్మంబున్‌= నుతింపదగిన ఆ ధర్మాన్ని; మనుక్షితిపతికిన్‌= మను మహారాజుకి; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు. 
తాత్సర్యం: బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికీ, దక్షుడు సూర్యుడికీ, సూర్యుడు మనువుకూ ఈ ఏకాంతికధర్మాన్ని 
ఉపదేశించారు. 


క మనువిక్ష్వాకున కొస(గ న । తని వలన దదీయ యోగ్యతా కలితులు స 
జ్ఞనములు వడసి రనేకులు । విను నారాయణునిచేత విని నారదుండున్‌. 497 


ప్రతిపదార్థం: మనువు= ఆ మనువు; ఇక్షాకునకున్‌= ఇక్షాకుమహారాజుకు; ఒసలౌన్‌= ఇచ్చాడు; అతనివలనన్‌= ఆ ఇక్ష్వాకువు 
నుండి; తదీయ= దానికి అవసరమైన; యోగ్యతా= అర్హతలతో; (ఆ) కలితులు= కూడుకొన్న; సత్‌+జనములు= సత్పురుషులు; 
అనేకులు= చాలామంది; పడసిరి= పొందారు; విను= జనమేజయా! ఆలకించుము; నారాయణునిచేతన్‌= నారాయణునినుంచి; 
విని= తెలిసికొని; నారదుండున్‌= నారదమహర్షి కూడా. 


తాత్పర్యం: మనువునుండి ఇక్షాకుమహారాజుకూ, అతడినుండి దానిని అందుకొనే యోగ్యత ఉన్న సజ్జనులకు 
చాలామందికీ ఆ ఏకాంతికధర్మం అందింది. సాక్షాత్తూ నారాయణుడినుండి తెలిసికొన్న నారదుడు కూడా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క తగియెడు శిష్యుల కొసంగెను । జగతీశ్వర! యిట్టు లది ప్రశస్తంబై యి 

జ్ఞగములను గలిగె విను మ । య్యగాధ ధర్మంబు దుష్కృతాప్రాప్యమగున్‌. 498 


ప్రతిపదార్థం: జగతీ+-ఈశ్వర!= మహారాజా!; తగియెడు= తగిన; శిష్యులకున్‌= శిష్యులకు; ఒసగౌను= (ఉపదేశం) ఇచ్చాడు;ఇట్టులు= 
ఇలా; అది= ఆ ఏకాంతికధర్మం; ప్రశస్తంబు+ఐ= ప్రసిద్దికెక్కి; ఈ+జగములను= ముల్లోకాలలోనూ; కలిగెన్‌= వెలిసింది; వినుము= 
విను; ఆ+అగాధధర్మంబు= లోతైన (అంతుచిక్కని) ఆ ఏకాంతికధర్మం; దుష్కృత= పాపాత్ములకు; అప్రాప్యము+అగున్‌=అందదు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1057 


తాత్పర్యం: ఆ నారదుడు తగిన శిష్యులకు నేర్పాడు. ఇట్టా పరంపరగా ఈ ఏకాంతికధర్మం సకల లోకాలలోనూ 
ప్రసిద్ధికెక్కింది. అగాధమైన ఈ ధర్మం పాపాత్ములకు మాత్రం అందదు. 


క దాని కహింసయ మూలము । దానన హరి ప్రీతుం డగు నతం డన ధరణీ 
జానీ! క్షేత్రజ్ఞం దనం। గా నొక్కడ యగుట దెలియంగా వలయు గడున్‌. 499 


ప్రతిపదార్థం: ధరణీజానీ!= (భూమి భార్యగా కలవాడా!) ఓ రాజా!; దానికిన్‌= ఆ ఏకాంతికధర్మానికి; అహింస+అ= అహింస 
ఒక్కటే; మూలము= (ఆధారం) మూలం; దానన్‌+అ= దానితోనే; హరి= విష్ణుమూర్తి; ప్రీతుండు+అగున్‌= సంతుష్టుడు అవుతాడు; 
అతండు+అనన్‌= విష్ణుమూర్తి అన్నా; క్షేత్రజ్ఞండు+అనంాన్‌= క్షేత్రజ్ఞాడు అన్నా; ఒక్కండ+అగుట= ఒక్కడే కావటం (ఇద్దరూ 
అభిన్నం); కడున్‌= బాగా; తెలియంగాన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 


తాత్సర్యం: ఈ ఏకాంతికధర్మానికి అహింస ఒక్కటే మూలం. ఈ ధర్మంతోనే హరి సంపీతుడు అవుతాడు. 
హరి అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒక్కడే అనే విషయం తప్పక గుర్తించాలి. 


క.  ఏకద్విత్రిచతుర్వ్యూ । హాకారత( దోంచుచుండు హరి భక్తజనా 
లోకమున వాసుదేవా । ద్యోకః ప్రాప్త్రముగ6 దత్తదుచితస్ఫూర్తిన్‌. 500 


~~ 


ప్రతిపదార్థం: ఏక(వ్యూహ+ఆకారతన్‌)= ఒక వ్యూహంతోనూ; ద్వి+వ్యూహాకారతన్‌= రెండు వ్యూహాల ఆకారంతోనూ; 
త్రివ్యూహాకారతన్‌= మూడు వ్యూహాల ఆకారంతోనూ; చతుః+వ్యూహాకారతన్‌= నాలుగు వ్యూహాల ఆకారంతోనూ; హరి= 
విష్ణుమూర్తి; భక్తజన+ఆలోకమునన్‌= భక్తులైన జనుల చూపులకు (అంతర్‌ దృష్టికి); వాసుదేవ+ఆది= వాసుదేవుడూ మొదలైన; 
ఓకః= నివాసాల (ఉపాధులు); ప్రాప్తముగన్‌= ప్రాప్తితో (వాసుదేవాది వ్యూహాలను ధరించి అని); తత్తత్‌= ఆయావాటికి; ఉచిత= 
తగిన; స్ఫూర్తిన్‌= ప్రకాశంతో (స్ఫురణతో); తోయచుండున్‌= దర్శనం ఇస్తూ ఉంటాడు. 


తాత్సర్యం: ఒక్కొక్కటీ రెండేసీ మూడేసీ నాలుగేసీ వ్యూహలతో వాసుదేవాది ఉపాధులను (జీవుడికి నివాసం 
శరీరం కనుక అదే ఉపాధి. దానినే 'ఓకస్‌' అన్నాడు తిక్కన.) ఉచితరీతిలో స్వీకరించి విష్ణుమూర్తి భక్తుల చూపులకు 
దర్శనం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏకవ్యూహం ద్వివ్యూహం - అంటూ ఇక్కడ వ్యూహాల సంఖ్య పెరిగినా, 
ప్రథమవ్యూహం ద్వితీయవ్యూహం ఇత్యాదిగా పరిగణించటమే సంప్రదాయం. 


నిశేషం: దీనికి మూలశోక్షం ఇట్టా ఉన్నది - “ఏకవ్యూహ విభాగో వా క్వచిద్‌ ద్వివ్యూహసంజ్ఞితః | త్రివ్యూహశ్చాపి సంఖ్యాతః 
చతుర్వ్యూహశ్చ దృశ్యతే” (53) వ్యూహం అనేది ఆధ్యాత్మికంగా ఒక పారిభాషికపదం. అవతార (ప్రణాళిక లేదా తత్త్వం అని 
తేలికగా చెప్పుకొనవచ్చును. 


తే.  వాసుదేవుండు ప్రథమంబు వసుమతీశ! । యోలి సంకర్షణుండు. బ్రద్యుమ్నుండును ద్వి 
తీయకంబు. దృతీయంబు. దెల్ల మచ్చ । తుర్ధ మనిరుద్దు( డిట్లు చతుర్విధములు. 501 


ప్రతిపదార్థం: వసుమతీ+-ఈశ!= భూమీశా! జనమేజయా! ఈ వ్యూహంలో; వాసుదేవుండు= వాసుదేవవ్యూహం; (ప్రథమంబు= 
మొదటిది; ఓలిన్‌= క్రమంగా; సంకర్షణుండున్‌= సంకర్షణవ్యూహమూ; ప్రద్యుమ్నుండునున్‌= ప్రద్యుమ్నవ్యూహమూ అనేవి; 
ద్వితీయకంబున్‌= రెండవదీ; తృతీయంబున్‌= మూడవదీను; తెల్లము= స్పష్టం(గా); ఆ+చతుర్థము= నాల్గవది; అనిరుద్దుండు= 
అనిరుద్దవ్యూహం; ఇట్టు= ఈ విధంగా; చతుర్విధములు= వ్యూహాలు నాలుగు విధాలు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1058 


తాత్సర్యం: జనమేజయా! వాసుదేవావతారం ప్రథమవ్యూహం. సంకర్షణుడు అనేది ద్వితీయవ్యూహం. ప్రద్యుమ్నుడు 
-తృతీయవ్యూహం. అనిరుద్దుడు చతుర్ధవ్యూహం. ఇట్టా ఇవి నాలుగు విధాలు. 


క ఈ నెలవులం దోంచును హరి । దా నొక్క(డ; యింద్రియప్రతతి కందం; డే 
కానూనభక్తి కగపడు; । దానికి. దపమును శమంబు దమమును వలయున్‌. 502 


ప్రతిపదార్థం: ఈ నెలవులన్‌= ఈ స్థానాలలో (వ్యూహాలలో - ఉపాధులలో); హరి= విష్ణువు; తోంయను= కనిపిస్తుంటాడు; 
తాను+ఒక్క(డు+అ= అతడు ఒక్కడే; ఇంద్రియ (ప్రతతికిన్‌= ఇంద్రియ సమూహానికి; అందండు= అందడు; ఏక= అద్వితీయమూ; 
అనూన= అత్యధికమూ అయిన; భక్తికిన్‌= భక్తికి; అగపడున్‌= కనపడతాడు; దానికిన్‌= అటువంటి భక్తికి (అంతటి/ భక్తి/ 
కుదరాలంటే); తపమును= తపస్సూ; శమంబున్‌= అంతరింద్రియ నిగ్రహమూ; దమమునున్‌= బాహ్యేంద్రియ నిగ్రహమూ; 
వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: మహారాజా! శ్రీమహావిష్ణువు ఈ నాలుగు నెలవులలోనూ దర్శనమిస్తాడు. ఇం(దైయాలకు గోచరుడు 
కాని దైవం అత డొక్కడే. అద్వితీయమూ అత్యధికమూ అయిన భక్తికి మాత్రమే అతడు కనపడతాడు. అంతటి 
భక్తి కుదరాలి అంటే తపస్సూ ఇంద్రియ ని[గ్రహమూ ఉండాలి. 


క, _ శాంతిపరినిష్టునకు నే । కాంతికధర్మంబు గరతలామలక మగుం 
జింతాతంతుత్రుటనా । త్యంతవిదద్దంబు సూవె యది మనుజేంద్రా! 503 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్రా!= మానవనాయకా! (ఇంద్రశబ్దం (శ్రేష్టతార్థకం కూడా); శాంతిపరినిష్టునకున్‌= శాంతిపట్ల పరినిష్ట 
కుదిరిన వ్యక్తికి (శమగుణ ్రధానుడికి - లేదా - శాంతిపరినిష్టకల వ్యక్తికి); ఏకాంతిక ధర్మంబు= ఈ ఏకాంతిక లక్షణం; 
కరతల+ఆమలకము= అరచేతిలో ఉసిరిక పండు; అగున్‌= అవుతుంది (కెవసమై ఉంటుంది - అని); అది= ఆ ఏకాంతికధర్మం 
అనేది; చింతాతంతు 'త్రుటనాత్యంత ఎదగ్రంబు సూవె - చింతా= దిగుళ్ళు అనే; తంతు= దారాలను; (త్రుటనా= తుంపివెయ్యటంలో; 
అత్యంత= మిక్కిలి; విదగ్ధంబు= (నేర్పు కలది) సమర్థం; చూవె= సుమా! 


తాత్పర్యం: మానవేంద్రా! శాంతిపట్ల ప్రగాఢమైన నిష్ట కల వ్యక్తికి ఏకాంతికధర్మమనేది కరతలామలకం, అత్యంత 
సులభం. అది చింతలు అనే దారాలను తెంపివెయ్యటంలో మిక్కిలి సమర్థం సుమా! 


క అనిన నత. 'డిట్టి ధర్మము । గొనియాడక వ్రతము లొండు గోరి నడపంగాం 
బని యేమి? యెలింగింపుము । జనముల చందంబు నాకు సంయమివర్యా!' 504 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; అతండు= ఆ జనమేజయుడు ఇట్లా అన్నాడు; సంయమివర్యా!= 
మునీశ్వరా!; ఇట్టి= ఇంతటి ఉత్తమమైన; ధర్మమున్‌= ఏకాంతికధర్మాన్ని; కొనియాడక= స్వీకరించి ఆచరించకుండా (స్తుతించక); 
ఒండు వ్రతములు= ఇతర వ్రతాలను (ధర్మాలను); కోరి= కావాలని చేపట్టి; నడప(గాన్‌= ఆచరించటానికి; పని+ఏమి?= అవసరం 
ఏమిటి?; జనముల+చందంబు= ఈ (ప్రజల తీరు; నాకున్‌= నాకు ఎటింగింపుము= అర్ధమయ్యేటట్టు చెప్పుము. 


తాత్సర్యం: 'వైశంపాయనా! ఇంత గొప్పదయిన ఈ ఏకాంతిక ధర్మాన్ని ఆచరించకుండా ఇతర (వ్రతాలు ఏవేవో 


చేపట్టవలసిన అవసరం ఏముంది అసలు? (ప్రజలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? వీరి తీరు ఏమిటో నాకు కొంచెం 
తెలియజెప్పుము.' 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1059 


క అని యడిగిన వైశంపా ।; యను. డతనికి నిట్టు లనియె 'నది గల దధిపా! 
విను సాత్వికమును రాజస । మును దామసమును వికారములు మానసముల్‌. 505 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడిగేసరికి; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి అతనికిన్‌= ఆ జనమేజయుడికి; 
ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు; అధిపా!= జనమేజయా!; అది= అటువంటిది; కలదు= ఉంది; విను= ఆలకించుము; 
సాత్తికమును= సాత్తికమూ; రాజసమును= రాజసమూ; తామసమును= తామసమూ అనే; వికారములు= వికృతులు; 
మానసముల్‌= మనస్సుకు సంబంధించినవి. 


తాత్పర్యం: జనమేజయుడు ఇట్టా అడిగేసరికి వైశంపాయనుడు వివరిస్తున్నాడు. “ఓ రాజా! సాత్త్యికం, రాజసం, 
తామసం అని మనోవికారాలు మూడురకాలు. 


తే. వికృతు లందును సత్తస్థ విధము మేలు । దాన హరి( బొందవచ్చు నతండు నడపు( 
దత్రకారుల కుశలంపు( దంత్ర మెల్ల । వార లేకాంతికులు పెఅవారి వినుము. 506 


ప్రతిపదార్దం: వికృతులందునున్‌= ఈ మనోవికారాలలో; సత్త్యస్థ+విధము= సాత్తికవికారం పద్దతి; మేలు= ఉత్తమం; 
దానన్‌= దానితో; హరిన్‌= విష్ణువును; పొందవచ్చున్‌= పొందవచ్చు; తద్‌+(ప్రకారుల= ఆ సాత్తికుల; కుశలంపున్‌ + 
తం(త్రము+ఎల్లన్‌= యోగక్షేమాల కార్య(క్రమమంతా; అతండు= ఆ విష్ణువే; నడపున్‌= నడిపిస్తాడు (చూచుకుంటాడు); 
వారలు= ఆ సత్తనిష్టకలవారే; ఏకాంతికులు= ఏకాంతికులంటేను (ఏకాగ్రచిత్తులు-అద్వితీయులు); పెజవారిన్‌= 
తక్కినవారిని గురించి; వినుము= వినుము. 


తాత్సర్యం: పైన చెప్పిన మూడు మనోవికారాలలోనూ సాత్మికం ఉత్తమం. అది కలవారి యోగక్షేమాలన్నీ ఆ 
విష్ణువే చూచుకొంటాడు. వారే ఏకాంతికు లంటేను. ఇంక మిగతావారిని గురించి చెప్పుతాను ఆలకించుము. 


క. కలగొన రాజసతామస । ము లయిన భావములు వికృతి బొందింప(గ మ 
ర్వుల కేకాంతికవృత్తిని । నెలకొనగా నెట్లువచ్చు? నిర్మలధిషణా! 507 


ప్రతిపదార్థం: నిర్మలధిషణా!= నిర్మలమైన బుద్ధికలవాడా!; కలగొనన్‌= క్రమ్ముకొనేట్టు (కలపు+కొను= కలగొను= వ్యాపించు; 
క్రమ్ము. కలంక+కొను= కలగొను= క్షోభించు, వ్యాకులపడు); రాజసతామసములు+అయిన+భావములు= రాజసములయిన 
భావాలూ తామసములయిన భావాలూ; వికృతిన్‌+పొందింప(గన్‌= వికారాన్ని కలిగిస్తూంటే; మర్ష్యులకున్‌= మానవులకు; 
ఏకాంతికవృత్తిని= ఏకాంతికవ్రతదీక్షతో; నెలకొన(గాన్‌= ఉండటం; ఎట్టు వచ్చున్‌?= ఎట్టా కుదురుతుంది? 


తాత్సర్యం: మలినరహితమైన హృదయం కలవాడా! జనమేజయా! పరస్పరం ఆవరించి రాజసతామసభావాలు 
మానవుల హృదయాలను వికారపరుస్తూంటే వారు ఏకాంతికధర్మాన్ని అవలంబించటం ఎట్టా సాధ్యపడుతుంది? 


క. వారికి. బ్రవృత్తి లక్షణ । తారూఢంబైన ధర్మ మలవడు హరికిం 
గారుణ్య పాత్రములు గా । రారయ వా రన్యపథసమాశ్రితు లగుటన్‌. 508 


ప్రతిపదార్థం: వారికిన్‌= అటువంటి వారికి; (ప్రవృత్తి లక్షణతా= సంసారంలో ప్రవర్తించే లక్షణంతో (నివృత్తి లక్షణం కానిది); 
ఆరూఢంబైన= స్థిరపడిన; ధర్మము= మార్గం (వ్రతం); అలవడున్‌= అలవడుతుంది; (నివృత్తిధర్మం అలవడదు-అని); ఆరయన్‌= 
చూడగా; వారు= అటువంటివారు; అన్యపథ= వేరేమార్గాలను; సమాశ్రితులు+అగుటన్‌= ఆ(శ్రయించినవారు_ కావటంవలన; 
హరికిన్‌= విష్ణుమూర్తికి; కారుణ్యపాత్రములు= దయాపా(త్రులు; కారు= కాలేరు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1060 


తాత్సర్యం: రాజసతామసగుణాలు కలవారికి (ప్రవృత్తి లక్షణమే అలవడుతుంది కాని నివృత్తి లక్షణమైన 
ఏకాంతికధర్మం అలవడదు. అన్యమార్గాలను అవలంబించారు కాబట్టి వారు హరికి దయాపాత్రులుకూడా కాలేరు. 


క. ఏకాంతికజనంబులు సు । శ్లోకుండగు హరిమనంబులో నుండుదు రా 
లోకింప వారి కతనికి । నేకత్వము గలదు దెల్లమిది వేదములన్‌. 509 


ప్రతిపదార్థం: ఏకాంతికజనంబులు= ఏకాంతికధర్మాన్ని అనుష్టించేనరులు (అద్వితీయులు); సుక్టోకుండు+అగు= స్తుతిపాత్రుడైన; 
హరి= విష్ణుమూర్తియొక్క; మనంబులోన్‌= హృదయంలో; ఉండుదురు= ఉంటారు; ఆలోకింపన్‌= చూడగా; వారికిన్‌= వారికీ; 
అతనికిన్‌= హరికీ; ఏకత్వము+కలదు= అభేదముంది; ఇది= ఈ విషయం; వేదములన్‌= వేదాలలో; తెల్లము= స్పష్టం. 


తాత్సర్యం: ఏకాంతిక ధర్మాన్ని అనుష్టించే ఉత్తములు ఎప్పుడూ విష్ణుమూర్తి మనస్సులోనే ఉంటారు. నిజానికి 
వారికీ హరికీ అభేదమే. ఇదే చెప్పుతున్నాయి వేదాలు. 


క ఈ తెరువు మద్దురు(డు సం । ప్రీతిని దయ నన్ను నాదరించుచు. జెప్పెం 
జేతశ్శుద్దికలనమెయి । వీతదురితమైన భంగి విన్నది యధిపా! 510 


ప్రతిపదార్థం: అధిపా!= జనమేజయా!; ఈ తెరువు= ఈ మార్గం; మద్గురుండు= మా గురువుగారు వ్యాసమునీం(ద్రుడు; 
సంప్రీతిని= ప్రేమతో; దయన్‌= దయతో; నన్నున్‌= నన్ను; ఆదరించుచున్‌= ఆదరిస్తూ; చెప్పెన్‌= ఉపదేశించాడు; చేతః-శుద్ది= 
మనళ్ళుద్ది; కలనమెయిన్‌= ఉండటంతో; వీత= పోగొట్టబడిన; దురితము+ఐన భంగిన్‌= పాపాలు కలదయ్యేట్టు; విన్నది= నేను 
విన్నది - ఈ తెరువు (నాకు చేతళ్ళుద్దికలనమెయిన్‌ ఉండటంచేత, మద్నురుండు చెప్పెన్‌ అని కూడా అన్వయించవచ్చును). 


తాత్సర్యం: మా గురువుగారు నామీద ప్రేమతో దయతో నాకు ఈ మార్గం ఉపదేశించారు. నాకు అంతళ్ళుద్ది 
ఉన్నది కనుక ఉపదేశించారు. నేను కూడా పాపాలు అన్నీ పోగొట్టుకొనగలిగిన పద్దతిలో దీనిని విన్నాను. ఇది 
వినటంతో ఆచరించటంతో పాపాలు తొలగిపోయి పవిత్రుడను అయ్యాను. 


క చాలిన నీవును హరి ని। ట్లాలోకింపుము నిరంతరానందశ్రీ 
శాలివగు దనిన నా భూ । పాలోత్తము. డా తపస్విపతి కిట్లనియెన్‌. 511 


ప్రతిపదార్థం: చాలినన్‌= సమర్ధుడవైతే - లేదా - ఇష్టపడితే; నీవునున్‌= నీవుకూడా; హరిన్‌= విష్ణుమూర్తిని; ఇట్టు+ఆలోకింపుము= 
ఇలా దర్శించుము (ఈమార్గంలో చూడుము); నిరంతర= ఎడతెరిపిలేని; ఆనంద+శ్రీశాలివి= ఆనందమనే భాగ్యం కలవాడివి 
(ఆనందభాగ్యశాలివి); అగుదు(వు)= అవుతావు; అనినన్‌= అని చెప్పగా; ఆ+భూపాల+ఉత్తము(డు= ఆ రాజ(శ్రేష్టుడు; 
ఆ+తపస్విపతికిన్‌= ఆ మునీశ్వరునికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్పర్యం: రాజా! ఇష్టపడితే, నియమాలను పాటించగలను అనుకొంటే నీవుకూడా ఏకాంతికధర్మాన్ని ఆచరించి 
ఈ మార్గంలో హరిని దర్శించుము. ఎడతెరిపి లేని నిజమైన ఆనందం అనే సౌభాగ్యాన్ని (ఆనందశోభను) 
పొందగలుగుతావు' అనేసరికి వైశంపాయనుడితో జనమేజయుడు ఇట్టా అంటున్నాడు మళ్ళీ. 


తే. * వేదములు సాంఖ్యమును యోగవిధియు. బాశు | పతము( బాంచరాత్రంబు నా బహువిధములC 
జెల్లు బోధసాధనముల కెల్ల నిష్ట । యొక్కటియొ? యివి భిన్ననిష్టోదితములొ? 512 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1061 


ప్రతిపదార్థం: వైశంపాయనా! వేదములున్‌= వేదాలూ; సాంఖ్యమునున్‌= సాంఖ్యమూ; యోగవిధియున్‌= యోగశాస్త్రమూ; 
పాశుపతమున్‌= పాశుపతమూ; పాంచరా(త్రంబున్‌= పాంచరాత్రమూ; నాన్‌= అని; బహువిధములన్‌= పలు రకాలుగా; చెల్లు= 
ఒప్పుతున్న; బోధసాధనములకున్‌+ఎల్లన్‌= జ్ఞానమార్గాలకు అన్నింటికీ (సాధనం= ఉపకరణం); నిష్ట= (శ్రద్ధ ఆశ్రయం; 
ఒక్కటియొ?= ఒకటేనా?; ఇవి= ఇవన్నీ; భిన్ననిష్టా+ఉదితములొ?= వేరువేరు ఆధారాలనుండి ఆవిర్భవించాయా? 


తాత్సర్యం: మహర్షీ! వేదాలనీ, సాంఖ్యమనీ, యోగశాస్త్రమనీ, పాశుపతమనీ, పాంచరాత్రమనీ ఇట్టా రకరకాలుగా 
ఉన్నాయి జ్ఞానాన్ని ఇచ్చే మార్గాలు. వీటికి అన్నింటికీ నిష్ట అనేది ఒకటేనా? లేకపోతే దేనికదిదే విభిన్న నిష్టలూ 
ఆశ్రయాలూ ఉన్నాయా? 


వ. నా కెజింగింపవే వీనికి. బ్రవర్తకు లెవ్వరు? వారలం జెప్పు'మని యడిగిన జనమేజయునకు 
వైశంపాయనుండు. 513 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఎజింగింపవే?= తెలియజేయవా?; వీనికిన్‌= ఈ విభిన్న సాధనాలకు (మార్గాలకు); ప్రవర్తకుల్‌= 
(ఆదిలో కర్తలై అమలు జరిపినవారు) ఉపదేశకులు; ఎవ్వరు= ఎవరు?; వారలన్‌= వారిని గురించి; చెప్తుము= తెలియజెప్పుము; 
అని= అని; అడిగిన= అడిగినటువంటి; జనమేజయునకున్‌= జనమేజయుడికి; వైశంపాయనుండు= వైశంపాయనమహర్షి (ఇట్లా 
చెబుతున్నాడు). 


తాత్సర్యం: వీటి ప్రవర్తకు లెవరు? ఈ వివరాలు నాకు తెలియజెప్పవలసినది" అని జనమేజయుడు అడుగగా 
తిరిగి వైశంపాయనుడు చెప్పుతున్నాడు. 


ఉ. ద్వీపమునం బ్రబోధపరిదీప్తుని వేదనిధానమున్‌ జగ 
ద్వ్యాపకతేజు గంధవతియందు( బరాశరసంయమీశ్వరుం 
డే పురుషోత్తముం బడసి యీడ్యతమోన్నతి నొందె లోకశి 
క్షాపరు భారతాధ్యయన కారకు. గొల్టెద నమ్మహాతునిన్‌. 514 


ప్రతిపదార్థం: ద్వీపమునన్‌= కృష్ణద్వీపంలో; ప్రబోధ= జ్ఞానంతో; పరిదీప్తునిన్‌= ప్రకాశించినవాడూ; వేద= వేదాలకు; నిధానమున్‌= 
నిధి అయినవాడూ (ఆకరమైనవాడూ); జగత్‌= ప్రపంచమంతటా; వ్యాపక= విస్తరించే; తేజున్‌= తేజస్సుకలవాడూ; (మరియు) 
పరాశర= పరాశరుడు అనే; సంయమీశ్వరు(డు= బుషీశ్వరుడు; ఏ పురుషోత్తమున్‌= ఏ ఉత్తమ మానవుడినీ; గంధవతియందున్‌= 
మత్స్యగంధియందు (సత్యవతియందు); పడసి= పుత్రుడుగా పొంది; ఈడ్యతమ= మిక్కిలి స్తుతించదగిన; ఉన్నతిన్‌= జాన్నత్యాన్ని 
(గౌరవాన్ని); ఒందెన్‌= పొందాడో; లోక= (ప్రపంచానికి (ప్రజలకు); శిక్షా= విద్యనేర్చటంలో; పరున్‌= ఆసక్తి కలవాడూ; 
భారత+అధ్యయన+కారకున్‌= భారత అధ్యయనానికి హేతువైనవాడూ (మాకు భారతం రచించి నేర్పినవాడు) అయిన; 
ఆ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఆ వ్యాసుడిని; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: రాజా! ముందుగా వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను. ఆయన కృష్ణద్వీపంలో పరాశరుడికీ మత్స్యగంధికీ 
జన్మించి జ్ఞానతేజస్సుతో (ప్రకాశిస్తున్నవాడు. ప్రపంచమంతటా ఆయన తేజస్సు వ్యాపించింది. ఆయన వేదాలకు 


నిధి. ఆయనను పుత్రుడుగా పొందటంవలన పరాశరుడికి లోకోన్నత విఖ్యాతి కలిగింది. ఆయనే లోకాల కన్నింటికీ 
ఉపదేశకుడు. భారతాధ్యయనానికి సృష్టికర్త. 


వ. అనుచుం గృష్టద్వైపాయనధ్యానపరాయణుం డగుచుం బలికి యా భూవిభున కభిముఖుందై. 515 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1062 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని; కృష్ణద్వైపాయన+ధ్యాన+పరాయణుండు+అగుచున్‌= వ్యాసుడిని తత్సరతతో ధ్యానిస్తూ; పలికి= 
మాట్లాడి; ఆ+భూవిభునకున్‌= ఆ జనమేజయ మహారాజుకు; అభిముఖుండై= ముఖాముఖిగా కూర్చుని. 


తాత్పర్యం: ఇట్టా వ్యాసుడిని ధ్యానించుకొని, రాజైన జనమేజయుడికి ఎదురుగా కూర్చొని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. విను మీ తంత్రంబుల కె | లను నరయ బరాయణం బలఘుతరసంవి 
త్తనుండగు నారాయణు(డ, య । తని బొంద6గ బుజువులగు పథములివి యధిపా! 516 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము; ఈ+తం(త్రంబులకున్‌+ఎల్లను= ఈ శాస్త్రాలకు అన్నింటికీ; అరయన్‌= పరిశీలించి 
చూసినట్టయితే; అలఘుతర= మిక్కిలి గొప్పదయిన; సంవిత్‌+తను(డు+అగు= జ్ఞానమే శరీరంగా (రూపంగా) కలవాడైన; 
నారాయణుండు+అ= నారాయణుడే; పరాయణంబు= ఆశ్రయం (గమ్యం); అతనిన్‌= ఆ శ్రీమన్నారాయణుడిని; పొందంగన్‌= 
చేరటానికి; ఇవి= ఈ తం(త్రాలన్నీ; బుజువులు+అగు= తిన్ననైన; పథములు= మార్గాలు. 


తాత్సర్యం: రాజా! వేదసాంఖ్యాదిశాస్రాలక న్నింటికీ పరమగమ్యం, ఆశ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయన 
జ్ఞానస్వరూపుడు. ఆయనను అందుకొనటానికి ఈ శాస్ర్తాలు బుజుమార్లాలు. (ఇక్కడికి నిష్టనుగురించి ప్రథమభాగానికి 
సమాధానం అయ్యింది). 


వ. వేదంబులకుం బ్రవర్తకుండు నారాయణనందనుం డపాంతరతముం డనుపేరం బ్రసిద్దుండగు వేదవ్యాసుండు, 
సాంఖ్యంబునకుం గపిలుండును, యోగంబునకు హిరణ్యగర్భుండును, బాశుపతంబునకు శివుండును 
బాంచరాత్రంబునకు విష్ణుండును బ్రవర్తకులు. పాంచరాత్రంబు వైష్ణవం బనం బరంగు ననిన విని యజ్జనపతి 
యమ్మునిపతితో 'వేదవ్యాసుండు పరాశరపుత్రుండని చెప్పి తప్పరమమునికి నారాయణనందనత్వం బెట్లు 
వచ్చె? ననుటయు నతం డతని కిట్లనియె. 517 


ప్రతిపదార్థం: (ఇంక (ప్రవర్తకులను గురించిన రెండవభాగానికి సమాధానం చెబుతున్నాడు) వేదంబులకున్‌= వేదాలకు; 
(ప్రవర్తకుండు= ఉపదేశకుడు; నారాయణనందనుండు= శ్రీమన్నారాయణుని పుత్రుడూ; అపాంతరతముండు= అపాంతరతముడు; 
అనుపేరన్‌= అనే పేరుతో; ప్రసిద్దుండు= విఖ్యాతుడూ; అగు= అయిన; వేదవ్యాసుండు= వేదవ్యాసుడే; సాంఖ్యంబునకున్‌= 
సాంఖ్యశాస్రానికి; కపిలుండును= కపిలుడూ; యోగంబునకున్‌= యోగశాస్రానికి; హిరణ్యగర్భుండునున్‌= (బ్రహ్మదేవుడూ; 
పాశుపతంబునకున్‌= పాశుపతానికి; శివుండునున్‌= శివుడూ; పాంచరాత్రంబునకున్‌= పాంచరా(త్రానికి; విష్ణుండునున్‌= విష్ణువూ; 
(ప్రవర్తకులు= ఉపదేశకులు; పాంచరాత్రంబు= ఈ పాంచరా(త్రమే; వైప్లవంబు+అనన్‌+పర(గున్‌= వైప్లవమనీ పిలవబడుతుంది; 
అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ఆ+జనపతి= ఆ నరేంద్రుడు; ఆ+మునిపతితోన్‌= ఆ మునీం(ద్రుడితో; వేదవ్యాసుండు; 
పరాశరపుత్రుండు+అని= పరాశరమహర్షికి కుమారుడు అని; చెప్పితి(వి)= చెప్పావు; ఆ+పరమమునికిన్‌= ఆ వ్యాసమహర్షికి; 
నారాయణనందనత్వంబు= నారాయణుడికి పుత్రుడు కావటం అనేది; ఎట్టు= ఏ విధంగా; వచ్చెన్‌?= సిద్దించింది?; అనుటయున్‌= 
అని అడిగేసరికి; అతండు= ఆ వైశంపాయనుడు; అతనికిన్‌= ఆ జనమేజయునికి; ఇట్లు+అనియెన్‌= ఇట్టా బదులు పలికాడు. 


తాత్సర్యం: వేదాలకు ఉపదేశకుడు అపాంతరతముడనే పేరుకల వేదవ్యాసుడు. సాంఖ్యానికి కపిలుడు, యోగానికి 
హిరణ్యగర్భుడు, పాశుపతానికి శివుడు, వాంచరాత్రానికి విష్ణువూ ప్రవర్తకులు. పాంచరా(త్రం వైష్ణవం అనబడుతుంది" 
అనగా విని ఆ రాజు ఆ మునితో “వేదవ్యాసుడు పరాశరుడి కుమారు డని చెప్పావు; ఆ మునిశ్రేష్టుడిని నారాయణ 
పుత్రుడు అనే మాట ఎట్టా కలిగింది?” అని అనగా వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్టా బదులు చెప్పాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1063 


ర 


హిమవన్నగంబు పాదమున మహాభార । తం బొనర్షి పరిశ్రమంబు దోంప 
భావించి శిష్యులు గావించు పరిచర్య( । దద్వినోదనపరత్వమున నొంది 
వారికి వేదార్థభారతార్థంబులు । సాత్యవతేయుండు సదయబుద్ది 
నెటింగించు చున్నట్టియెడ నేను లోనుగాం । గొందటు దత్వాదవందనంబు 


తే భక్తింజేసి నారాయణప్రభవు( డండ్రు । నిన్ను గృప( జెప్పవే మాకు నిర్మలాత్మ! 
యత్తెఅం గని యడిగిన నమ్మహాను । భావు. డత్యంతకరుణా రభావు( డగుచు. 518 


ప్రతిపదార్థం: హిమవత్‌+నగంబు= హిమవత్పర్వతంయొక్క; పాదమునన్‌= సమీపంలో (ప్రత్యంత పర్వతంమీద. (పెద్దపర్వతానికి 
చుట్టూ ఉండే చిన్నపర్వతాలను ప్రత్యంత పర్వతాలనీ పాదపర్వతాలనీ అంటారు); మహాభారతంబు+ఒనర్భి= మహాభారతరచన 
పూర్తిచేసి; పరి శ్రమంబు= అలసట; తో(పన్‌= కనిపించగా; భావించి= గుర్తించి; శిష్యులు= ఛాత్రులు; కావించు= చేసిన; పరిచర్యన్‌= 
సేవకు; తద్‌= ఆ శిష్యులను; వినోదనపరత్వమునన్‌+ఉండి(ఒంది)= ఆనందింపజేస్తూ ఉండి (ఆనందపరచటం మొదలుపెట్టి); 
వారికిన్‌= శిష్యులకు; వేదార్థ= వేదార్థమూ; భారతార్థంబులు= భారతార్థమూ; సదయబుద్దిన్‌= కరుణ కలిగిన మనస్సుతో; 
సాత్యవతేయుండు= వ్యాసుడు; ఎటింగించుచున్నట్టి ఎడన్‌= నేర్పుతున్న సమయంలో; నేను లోనుగాన్‌= నేను మొదలుగా; 
కొందణు= కొందరు శిష్యులం; తద్‌+పాద+వందనంబు= వ్యాసుడి పాదాలకు నమస్కారం; భక్తిన్‌= భక్తితో; చేసి= చేసి; 
నిర్మలాత్మ!= పవిత్రమనస్వీ!; నిన్నున్‌= నిన్ను; నారాయణ(ప్రభవు(డు+అం|డ్రు= నారాయణాత్మజుడు అంటారు; ఆ+తెజంగు= 
(అది ఎట్టా వచ్చిందో) ఆ తీరు; మాకున్‌= మాకు; కృపన్‌= దయతో; చెప్పవే?= తెలియజేయవా?; అని= అని; అడిగినన్‌= 
ప్రార్థించేసరికి; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడు-వ్యాసుడు; అత్యంత= మిక్కిలి; కరుణా+ఆ॥ర్ట+భావు(డు+అగుచున్‌= 
దయతో చెమ్మగిల్లిన హృదయం కలవాడు అవుతూ - 


తాత్సర్యం: వ్యాసమునీంద్రుడు హిమాలయాలలో భారతరచన పూర్తిచేసి అలసిపోయి ఉన్న సమయంలో మేమంతా 
ఆయనకు పరిచర్యలు చేశాము. దానికి ఆయన సంతోషించి, మమ్ములను వినోదింపజేయటానికి వేదార్థమూ 
భారతార్థమూ చెప్పుతూ వచ్చాడు. ఆ సమయంలోనే మేము కొందరం ఆయనకు సాష్టాంగపడి, “గురుదేవా! 
నారాయణాత్మజుడు అని నిన్ను పెద్దలు చెప్పుతుంటారు. అది ఎట్లా? తెలియజేయవా?” అని ప్రార్థించాము. 
అప్పుడు వ్యాసుడు దయబూని. (తరువాతి వచనంతో అన్వయం). 
వ. మాతోడ నిట్లనియె. 519 
ప్రతిపదార్థం: మాతోడన్‌= మాతో; ఇట్టు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: మాతో ఈ విధంగా అన్నాడు. 
వేదవ్యాసునకు నారాయణనందనత్వంబు గలిగిన ప్రకారము (సం. 12-336-24) 

సీ. ఆదికాలమునం బ్రజాభిసర్గమునకు | నారాయణుడు నిజనాభిపద్మ 

మున బ్రహ్మం గల్పింప భూతసంఘమ్ముల । నెల్ల నాతండు సృజియించె నతని 

ముఖమున బహువేదములు ప్రసరింప(గ( । జేసి వానికి మేలుసే(త బుద్ది. 

దల(చి యవ్విష్ణుండు నలఘుబోధుని నపాం । తరతముం డనియెడు తనయు. జిత్త 


తే. మునన కల్పించి యతిభక్తి మొక్కి నిలిచి; యున్న యక్కునూరుని శ్రుతు లన్నియును దృ 
ఢావధానుండవై విని నీవు వాని । నంచితవ్యాస మొందింపు మనియె. బ్రీతి. 520 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1064 


ప్రతిపదార్దం: ఆదికాలమునన్‌= సృష్టికన్నా ముందరికాలంలో; నారాయణుండు= శ్రీమహావిష్ణువు; ప్రజా+అభిసర్గమునకున్‌= జీవ 
సృష్టికోసమని; నిజ= తనయొక్క; నాభి= పొక్కిలినుంచి వికసించిన; పద్మమునన్‌= పద్మంలో; (బ్రహ్మన్‌= (బ్రహ్మదేవుడిని; 
కల్ప్సింపన్‌= ఉత్సాదించగా; ఆతండు= ఆ (బ్రహ్మదేవుడు; భూతసంఘములన్‌+ఎల్లన్‌= ప్రాణికోటినంతటినీ; సృబియించెన్‌= 
సృష్టించాడు; అతని ముఖమునన్‌= ఆ (బ్రహ్మదేవుని ముఖంనుంచి; బహువేదములు= అనేక వేదాలు; ప్రసరింపంగన్‌+చేసి= ప్రసారం 
అయ్యేట్టు తానే చేసి; వానికిన్‌= ఆ వేదాలకు; మేలుచేంతన్‌= మేలు చెయ్యటం అనే విషయాన్నికూడా; బుద్దిన్‌= బుద్దిలో; తల(చి= 
ఆలోచించి; ఆ+విష్ణుండు= ఆ శ్రీమన్నారాయణుడు; అలఘు= గొప్పదైన; బోధునిన్‌= జ్ఞానం కలవాడూ; అపాంతరతముండు+ 
అనియెడు= అపాంతరతముడు అనే పేరున్నవాడూ అయిన - తనయున్‌= కుమారుడిని; చిత్తమునన్‌+అ= మనస్సులోనే; కల్పించి= 
సృష్టించి; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; మొక్కి నిలిచియున్న= నమస్కరిస్తూ నిలబడ్డ; ఆ+కుమారునిన్‌= ఆ తనయుడిని; దృఢ= 
గాఢమైన; అవధానుండవు+ఐ= ఏకాగ్రత కలవాడవై; (శ్రుతులు+అన్నియును= వేదాలు అన్నీ; విని= ఆలకించి; నీవు= నీవు; 
వానిన్‌= ఆ వేదాలను; అంచితవ్యాసమున్‌= అందమైన విభజనను (వ్యాసము= విడమరిచినది); ఒందింపుము= పొందించుము; 
అనియెన్‌+ప్రీతిన్‌= అని (ప్రేమతో ఆజ్ఞాపించాడు - చెప్పాడు. 


తాత్సర్యం: ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు (ప్రజాసృష్టి చేయటంకొరకని తన నాభికమలంనుండి బ్రహ్మను 
సృష్టించాడు. ఆయన సకలభూతాలనూ సృష్టించాడు. బ్రహ్మదేవుడి ముఖంనుండి వేదాలు ప్రసరించేటట్టు చేశాడు. 
ఆ వేదాలకు మేలు చేయటంకొరకని ఒక మహాజ్ఞానిని పుత్రుడుగా పొందాడు. ఆయన పేరే అపాంతరతముడు. 
ఆ కుమారుడు తండ్రికి భక్తితో నమస్కరించి నిలబడ్డాడు. నాయనా! ఏకా[గ్రతతో వేదాలను అధ్యయనం చేయుము. 
వాటిని అందంగా విభజించుము' అన్నాడు. 


ఆ. అనిన నట్లకాక యని యయ్యపాంతర । తముండు వేదభేదనము నొనర్దె 
దాని కవ్విభుండు దద్దయు. బ్రీతు(డై । వత్సలత్వ గౌరవం బెలర్చ, 521 


ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీమన్నారాయణుడు చెప్పగానే; అట్టు+అ+కాక= అట్లాగే; అని; ఆ+అపాంతరముండు= ఆ 
అపాంతరముడు; వేదభేదనమున్‌= వేదాల విభజనను (వేదాలను నాలుగుగా); ఒనర్చెన్‌= చేశాడు; దానికిన్‌= ఆ విభాగానికి; 
ఆ+విభుండు= ఆ శ్రీమన్నారాయణుడు; తద్దయున్‌= మిక్కిలి; ప్రీతుండై= సంతోషించి; వత్సలత్వ గౌరవంబు= వాత్సల్యాతిశయం 
(వాత్సల్యరూపమైన గౌరవం); ఎలర్బన్‌= వికసింపగా. 

తాత్సర్యం: శ్రీమన్నారాయణుడి ఆజ్ఞను స్వీకరించి, అపాంతరతముడు వేదాలను అధ్యయనం చేసి, వాటిని 
నాలుగుగా విభజించాడు. దానికి నారాయణుడు చాలా సంతోషించి వాత్సల్యంతో ఇట్టా అన్నాడు. 


క  వేదవ్యాసు(డ! రమ్మని । యాదరమునం( బిలిచి నాకు నాత్మజుండై సం 

పాదించువా(డ వధికా । హ్లాదము మన్వంతరంబు లన్నిటియందున్‌. 522 
ప్రతిపదార్థం: వేదవ్యాసుండ= ఓ వేదవ్యాసుడా!; రమ్ము= ఇట్లా రావయ్యా!; అని= అంటూ; ఆదరమునన్‌= ఆదరంతో; పిలిచి= 
ఆహ్వానించి; నాకున్‌= నాకు; ఆత్మజుండై= కుమారుడవై; మన్వంతరంబులు+అన్నిటియందున్‌= అన్ని మన్వంతరాలలోనూ 
(కల్పాలలోనూ); అధిక+ఆహ్లాదము= మిక్కిలి ఆనందం; సంపాదించువాండవు= పొందుతావు. 
తాత్పర్యం: “ఓ వేదవ్యాసుడా! రమ్ము. నాకు పుతుడవై నీవు అన్ని మన్వంతరాలలోనూ అత్యధికంగా 
ఆహ్లాోదించుము.” 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1065 


క అని యానతిచ్చి మజియును । జననంబులు నీకు( గల్లు సంయమిమాన్యా! 

యనియు. బలికి వెండియు ని । ట్లనియెను విష్ణుండు పేర్చు నర్మిలితోడన్‌. 523 
ప్రతిపదార్థం: అని=అంటూ; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞాపించి; సంయమిమాన్యా!= మునీశ్వరా!, వేదవ్యాసా!; మటియునున్‌= ఇంకా; 
జననంబులు= జన్మలు; నీకున్‌= నీకు; కల్లున్‌= లభిస్తాయి; అనియున్‌= అనికూడా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ; విష్ణుండు= 
ఆ నారాయణుడు; పేర్చు+నర్మిలితోడన్‌= అతిశయించే (ప్రేమతో; ఇట్టు= ఈ విధంగా; అనియెను= అన్నాడు. 
తాత్పర్యం: అని ఆనతిచ్చిన విష్ణుమూర్తి వేదవ్యాసుడికి ఇంకా మరికొన్ని జన్మలు లభిస్తాయని చెప్పాడు. ఇంకా 
(ప్రేమతో ఇట్టా అన్నాడు. 
క “నా చరితంబులు. ద్రైలో । క్యాచరణంబులును ధర్మ మఖిలంబు మదిం 

జూచి త్రికాలజ్ఞత్వస | మీచీనత వెలయు - మునులు మేటి యనంగన్‌. 524 
ప్రతిపదార్థం: మునులు= మహర్షులు; మేటి+అనంగన్‌= గొప్పవాడు - అని నిన్ను పొగడేటట్టు; నా+చరితంబులున్‌= నా కథలూ; 
(తైలోక్య= ముల్లోకాలకూ; ఆచరణంబులునున్‌= ఆచరించదగిన అంశాలూ; అఖిలంబు= సమస్తమైన; ధర్మము= ధర్మమూ; 
మదిన్‌= అంతరంగంలో; చూచి= దర్శించి; త్రికాలజ్ఞత్వ= భూతభవిష్యద్వర్తమానాలను తెలియటం అనే; సమీచీనతన్‌= 
సామంజస్యంతో, వెలయు(ము)= విరాజిల్లుము. 
తాత్సర్యం: 'నా కథలూ, ముల్లోకాలూ ఆచరించవలసిన అంశాలూ, అఖిలధర్మాలూ మనస్సులో దర్శించి 
త్రికాలజ్ఞుడవై మహర్షులలోకెల్తా ఉత్తముడవుగా విరాజిల్లుము నాయనా! 


క ఉత్తరకాలంబున లో । కోత్తరుండు వసిష్టపాత్రు డుదితజ్ఞానో 
దాత్తుండు పరాశరుండను । నుత్త్రమసంయమికిC బుట్టు దుజ్జ్వలతేజా! 525 


ప్రతిపదార్థం: ఉజ్జ్బలతేజా!= అధికంగా ప్రకాశించే తేజస్సుకలవాడా!; ఉత్తరకాలంబునన్‌= భవిష్యత్కాలంలో; లోక+ఉత్తరుండు= 
లోకంలో ఉత్తమోత్తముడూ; వసిష్టపొత్రుండూ= వసిష్టమహర్షికి మనుమడూ (పౌత్రుడు= పుత్రుని పుత్రుడు); ఉదిత= ఆవిర్భవించిన; 
జ్ఞాన= జ్ఞానంతో; ఉదాత్తుండు= గొప్పవాడూ; పరాశరుండు+అను= పరాశరుడనే; ఉత్తమసంయమికిన్‌= గొప్ప మహర్షికి; 
పుట్టుదు(వు)= కుమారుడుగా జన్మిస్తావు. 

తాత్పర్యం: ఓ వేదవ్యాసా! భవిష్యత్కాలంలో నీవు పరాశరుడికి పుత్రుడుగా జన్మిస్తావు. ఆ పరాశరుడు లోకోత్తరుడు. 
జ్ఞాని. వసిష్టుడికి మనుమడు. ఆయనకు నీవు పుత్రుడుగా జని ఇస్తావు. 


క. నీవలనన కలిగి కురు  క్షావలయం బేలునట్టి జనపతు లన్యో 

న్యావిష్టరోషులై రణ । సేవనమునం గులము తజిచు సెటుతురు వత్సా! 526 
ప్రతిపదార్థం: వత్సా!= తనయుడా! (అపాంతరతమా! వ్యాసా!); నీవలనన్‌+అ= నీవల్లనే; కలిగి= జన్మించి; కురుక్షావలయంబు= 
కురు సా(మ్రాజ్యాన్ని; ఏలునట్టి= పరిపాలించే; జనపతులు= రాజులు (కౌరవపాండవులు); అన్యోన్య= పరస్పరం; ఆవిష్ట= ఏర్పడ్డ 
(నాటుకొన్న); రోషులై= రోసం కలవారై; రణసేవనమునన్‌= యుద్దాన్ని ఆశ్రయించటంతో (ఆచరించటంతో); కులము+తజచున్‌= 
వంశపు ఆధిక్యాన్ని; చెఖుతురు= నాశనం చేస్తారు. 
తాత్సర్యం: నాయనా! అపాంతరతమా! నీవలన జన్మించినవాళ్ళే కురుసా(మ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులకు 
పరస్పరం రోషాలు పెరుగుతాయి. యుద్దానికి దిగుతారు. వంశవినాశనం అవుతుంది. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1066 


తే.  కాలముల కీడు కతమున( గలంగ6 బడిన । వేదముల నీవు నాండును విమలబుద్ది 
నంచితవ్యాస మొందించి యఖిల దివిజ । మునిగణముల కొనర్తు సమ్మోద మనఘ! 527 


ప్రతిపదార్థం: అనఘ!= పవిత్రుడా!; కాలముల= కాలాలు గలిగించిన; కీడుకతమునన్‌= కీడు కారణంగా; కలంగంబడిన= 
కలగాపులగం అయిపోయిన; వేదములన్‌= వేదాలను; నీవు= నీవు; నాండునున్‌= అప్పుడు కూడా మళ్ళీ; విమలబుద్దిన్‌= నిర్మలమైన 
బుద్దితో; అంచితవ్యాసము= అందంగా విభజనం; ఒందించి= చేసి; అఖిల= సమస్తమైన; దివిజ= దేవతలూ; మునిగణములకున్‌= 
బుషి బృందాలకూ; సమ్మోదము= ఆనందం; ఒనర్తు(వు)= కలిగిస్తావు. 


తాత్పర్యం: పవిత్రుడా! ఓ అపాంతరతమా! (వ్యాసా!) కాలం కలిగించిన కీడు కారణంగా వేదాలు అన్నీ మళ్ళీ 
కలగాపులగం అయిపోతే నీవు మళ్ళీ న బుద్దివైభవంతో వాటిని నాలుగుగా విభజిస్తావు. దేవతలకూ, బుషులకూ 
ఆనందం కలిగిస్తావు. 


తే. ధర్మసందేహములు నీవు నిర్మలంపు । వాక్యముల. బాపి జగములవార లెల్ల 
నఖిల సంశయచ్చేత్త పుణ్యాత్మకుండు | లోకహితవాణి యనంగ సుశ్లోకు. డగుదు. 528 


ప్రతిపదార్థం: ధర్మసందేహములు= ధర్మానికి సంబంధించిన సందేహాలు; నీవు= నీవు; నిర్మలంపు వాక్యములన్‌= నిర్మలమైన 
వాక్యాలతో; పాపి= తీర్చి; జగములవారలు+ఎల్లన్‌= ప్రపంచంలోని ప్రజలు అందరూ; అఖిల సంశయచ్చేత్త= అన్ని సంశయాలనూ 
ఛేదించేవాడు; పుణ్యాత్మకుండు= పుణ్యాత్ముడు; లోకహితవాణి= లోకానికి హితం కలిగించే వాక్కు కలవాడు; అన(గన్‌= అనేట్టు; 
సుశ్లోకుండు= స్తుతింపబడేవాడవు; అగుదు(వు)= అవుతావు. 


తాత్పర్యం: ప్రపంచంలో (ప్రజలకు వచ్చే ధర్మసందేహాలన్నీ నీ మాటలతో తీరుతాయి. నిన్ను అఖిలసంశయ 
విచ్చేదకుడ వనీ, పుణ్యాత్ముడ వనీ లోకానికి హితం కలిగించే వాక్కు కలవాడ వనీ (ప్రజలు స్తుతిస్తారు. 


క రాగిత్వము విడువదు నిను, । రాగవిదూరు(డగు సుతుండు ప్రభవించును నీ, 
కాగమ విధానబుద్దియు | యోగము సాంఖ్యంబు మది సముదితంబు లగున్‌. 529 


ప్రతిపదార్థం: వ్యాసుడా!; నినున్‌= నిన్ను; రాగిత్వము= అనురాగసహితత్వం అనేది (లోకమూ కుటుంబమూ - వీటిపట్ల ప్రేమ); 
విడువదు= విడిచిపెట్టదు (నీవు విరాగివి కాలేవు అని); నీకున్‌= నీకు; రాగవిదూరుండు+అగు= రాగరహితుడైన (విరాగి అయిన); 
సుతుండు= తనయుడు; ప్రభవించును= జన్మిస్తాడు (శుకుడు నీకు కుమారుడుగా జన్మిస్తాడని); ఆగమవిధాన= శాస్త్ర సమ్మతమైన; 
బుద్దియున్‌= మతియూ; యోగమున్‌= యోగమూ; సాంఖ్యంబున్‌= సాంఖ్యమూ; మదిన్‌= అంతరంగంలో; నీకున్‌= నీకు; 
సముదితంబులు+అగున్‌= ఉదయిస్తాయి (ప్రకాళిస్తాయి, ఆవిర్భవిస్తాయి). 


తాత్పర్యం: తనయుడా! నీవు విరాగివి కాలేవు. కాని, ఒక విరాగి నీకు కుమారుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలనూ, 
ఆగమాలనూ అనుసరించే బుద్దితోపాటు నీ అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి. 


వ. అని నిర్దేశించి నీవు నిజేచ్చం బ్రవర్తింపు మని పలికి యద్దేవుం డంతర్శితుం డయ్యె నిది మదీయ 
నారాయణసంభవత్వంబు తెటిం గేను యమనియమనిరూఢి నిర్మలతపఃకరణంబు చిరకాలం 
బాచరించి యప్పురుషోత్తము కారుణ్యంబు నామీద నంతకంతకు నెక్కుడగునట్లు సేసితి నని 
మద్గురుండును త్రికాల వేదియు నగు వేదవ్యాసుండు సెప్పె నని చెప్పి వైశంపాయనుండు 
జనమేజయునితో వెండియు నిట్లనియె. 530 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1067 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; నిర్దేశించి= ఆజ్ఞాపించి; నీవు= నీవు; నిజ+ఇచ్చన్‌= నీ కోరికమేరకు; (ప్రవర్తింపుము= సంచ 
రించుము; అని= అట్టా; పలికి= అనుమతించి; ఆ+దేవుండు= ఆ శ్రీమన్నారాయణుడు; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్య 
డయ్యాడు; ఇది= ఇంతవరకూ చెప్పినది; మదీయ= నాయొక్క; నారాయణసంభవత్వంబు= నారాయణపు(త్రత్వం తాలూకు; 
తెజంగు= తీరు. (నేను నారాయణపు(త్రుడిని ఎట్టాగయ్యానో తెలియజేసే కథ - అని); ఏనున్‌= నేను; యమ= ఇంద్రియని[గ్రహమూ; 
నియమ= ఇంకా తక్కిన నియమాలయొక్క; ఆరూఢిన్‌= గాఢతతో (ప్రసిద్దితో); నిర్మల= పవిత్రమైన; తపఃకరణంబు= 
తపస్సమాచరణ; చిరకాలంబు= చాలాకాలం; ఆచరించి= చేసి; ఆ+పురుషోత్తము= ఆ పురుషోత్తముడైన విష్ణుమూర్తియొక్క; 
కారుణ్యంబు= దయ; నామీందన్‌= నాపైని; అంతకంతకున్‌= పోనుపోనూ; ఎక్కుడు+అగునట్టు= అధికం అయ్యేట్టు; చేసితిన్‌= 
నడచుకొన్నాను (చేసికొన్నాను); అని= ఆ విధంగా; మత్‌+గురుండును= నా గురువుగారూ; త్రికాల+వేదియున్‌= భూత 
భవిష్యద్వర్తమానాలను ఎరిగినవాడూ; అగు= అయిన; వేదవ్యాసుండు= వేదవ్యాసుడు; చెప్పెన్‌= చెప్పాడు; అని చెప్పి= ఇట్లా 
వివరించి; వైశంపాయనుండు= వైశంపాయనమహర్షి జనమేజయునితోన్‌= ఆ జనమేజయ మహారాజుతో; వెండియున్‌= మళ్ళీ; 
ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తాత్పర్యం: అని ఆజ్ఞాపించి “నీ కోరిక ననుసరించి నడచుకొనుము' అని పలికి నారాయణుడు అంతర్జాన 
మొందాడు. ఇదీ నేను నారాయణుడికి పుట్టిన విధం. నేను యమ నియమాలతో నిర్మలమైన తపస్సు చాలాకాలం 
చేసి విష్ణుదేవుడి దయ నామీద అంతకంతకూ ఎక్కువయ్యేటట్టు చేసికొన్నాను" అని నా గురువు, త్రికాలజ్ఞుడు 
అయిన వేదవ్యాసుడు చెప్పాడు - అని వైశంపాయనుడు జనమేజయుడితో మరల ఇట్లా అన్నాడు: 


సీ. అట్లు ధర్మజుడు నారాయణనారద । సంవాదకథ విన్న సమయమునను 


నారదు€ డచ్యుతు కారుణ్య మమ్మెయి( । బడసి క్రమ్మటి వచ్చి బదరికాశ్ర 
మమున నారాయణు మన్ననతోడి సం । భాషణంబును గాంచి పరమతపము 
దాం జేత యెటి(గించి తదనంతరంబ య । య్యమరమునీంద్రు€ డే మడిగినట్ల 


ఆ. యడుగ ధర్మనందనాదులు. గృష్టుండు । వినంగ మద్ద్గురుం డతనికి€ జెప్పె 
సురలు మోక్షధర్మపరులు గా కధ్వరా । యత్తచిత్తులైన యత్తెజంగు. 531 


ప్రతిపదార్థం: అట్టు= ఆ ప్రకారం; ధర్మజుండు= ధర్మరాజు; నారాయణ నారద సంవాదకథ= నారాయణ నారద సంభాషణ 
రూపమైన ఇతివృత్తాన్ని; విన్న సమయమునను= ఆలకించిన వేళలో; నారదుండు= నారదమహర్షి అచ్యుతు+కారుణ్యము= 
విష్ణుమూర్తి దయను; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పడసి= పొంది; (క్రమ్మణి= తిరిగి; వచ్చి= వచ్చి; బదరికా+ఆ(శ్రమమునన్‌= 
బదరి కాశ్రమంలో; నారాయణు= నారాయణునియొక్క; మన్ననతోడి= మన్ననతో (గౌరవం) కూడిన; సంభాషణంబును= 
సల్లాపాన్ని; కాంచి= పొంది (నారాయణుడితో సంభాషించగలిగి అని); పరమతపము= గొప్ప తపస్సును; తాన్‌= తాను(నారదుడు); 
చేంత= చేయటం; ఎజింగించి= తెలియజేసి; తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; ఆ+అమరముని+ఇం(ద్రుడు= దేవబుషి 
వర్యుడయిన నారదుడు; ఏము+అడిగినట్ల= మేము అడిగినట్టే; అడుగన్‌= అడిగితే; ధర్మనందనాదులున్‌= ధర్మజాది పాండవులూ; 
కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడూ; వినంగన్‌= వినేటట్టు (తెలిసికొనేటట్టు); మత్‌+గురుండు= మా గురువుగారు వ్యాసుడు; అతనికిన్‌= 
ఆ నారదుడికి; సురలు= దేవతలు; మోక్షధర్మపరులు+కాక= మోక్షధర్మంపట్ట ఆసక్తులు కాకుండా; అధ్వర+ఆయత్త+చిత్తులైన= 
యజ్ఞయాగాదుల పట్ట సంసక్తమైన హృదయాలు కలవారుగా అయినటువంటి; ఆ+తెజంగున్‌= ఆ తీరును; చెప్పెన్‌= వివరించాడు. 


తాత్సర్యం: (ఇంక (శ్రోతల పరంపరను కలుపుతున్నాడు.) నారదనారాయణ సంవాదకథను శ్రీకృష్ణుడు చెప్పగా 


ధర్మరాజాదులు విన్నారు. ఆ కథలో నారదుడు శ్వేతద్వీపంనుండి తిరిగి బదరికాశ్రమానికి రావటం, అక్కడ 
నరనారాయణులతో సంభాషించటం ఉన్నది. ఆ తరువాత అదే ఆశ్రమంలో నారదుడు వారి అనుమతి పొంది 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1068 


నివసిస్తూ తపస్సు చేసికొంటున్నాడు. జనమేజయా! ఒకరోజున మేము అడిగినట్లే నారదుడు మా గురువు గారిని 
అడిగాడు. దేవతలు మోక్షపరులు కాకుండా పురోడాశపరాయణులు అవుతున్నారు ఇ దేమిటి స్వామీ! - అని 
(చూ. శాంతి-6-400). వారు అట్లా ఉండటానికి కారణం ఏమిటో మా గురువుగారు చెప్పారు. అప్పుడు దానిని 
ధర్మజాదులూ, శ్రీకృష్ణుడూ అంతా విన్నారు. 
వ. ఇట్లు సెప్పి 532 
తాత్సర్యం: ఇట్లా వివరించి. 
క వేదవ్యాసుడు సుముఖత । నా దైవతమునికి. జెప్పె హయశిరు(డగు దా 

మోదరుని దివ్యలీల స । మాదరమున ధర్మనందనాదులు వినంగన్‌. 533 


ప్రతిపదార్థం: వేదవ్యాసుండు= ఆ వ్యాసమునీంద్రుడు; సుముఖతన్‌= ఆనుకూల్యంతో; ఆ+దైవతమునికిన్‌= ఆ దేవర్షికి 
(నారదుడికి); హయశిరు(డు+అగు= హయగ్రీవుడైన; దామోదరుని= శ్రీమహావిష్ణువుయొక్క; దివ్యలీలన్‌= దివ్యవిలాసాన్ని; 
సమాదరమునన్‌= ఆదరంతో (అనురక్తితో); ధర్మనందన+ఆదులు= ధర్మరాజు మొదలైనవారు; వినంగన్‌= వింటూండగా; చెప్పెన్‌= 
చెప్పాడు. 


తాత్పర్యం: వేదవ్యాసుడు సుముఖుడై ఆ నారదుడికి ఆదరంతో హయగ్రీవుడి దివ్యవిలాసాన్ని వివరించాడు. 
ధర్మరాజూ, ఆయన సోదరులూ ఆదరంతో దానిని ఆలకించారు. 


వ. అని చెప్పి వెండియు. 534 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మళ్ళీ; వైశంపాయనుడే అంటున్నాడు. 
తాత్సర్యం: అని పలికి మరల. 


క నిజనామ నిర్వచనములు । విజయుం డడుగంగ నెల్లవియు నెలి(గించెం 
ద్రిజిగద్ధజనీయపదాం । బుజు డగు కృష్ణుండు భరితపుణ్యచరిత్రా! 535 


ప్రతిపదార్థం: భరిత= వహించబడిన; పుణ్యచరిత్రా!= పవిత్రగాథ కలవాడా! (పవిత్రమైన చరిత్ర కలవాడా!); త్రిజగత్‌= 
ముల్లోకాలచేతనూ; భజనీయ= సేవింపబడే; పద+అంబుజుండు= పాదపద్మాలు కలవాడు; అగు= అయిన; కృష్ణుండు; నిజ= 
తనయొక్క; నామ= నామధేయాలు; నిర్వచనములు= వ్యుత్పత్తులు (వివరాలు); విజయుండు= అర్జునుడు; అడుగంగన్‌= అడగగా; 
ఎల్ల+అవియున్‌= అన్నీ; ఎటి(గించెన్‌= తెలియజెప్పాడు. 


తాత్సర్యం: పవిత్రచరిత్ర కలిగిన ఓ జనమేజయా! ముల్లోకాలకూ ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడు తన నామధేయాల 
గాథలనూ అంతరార్జాలనూ విజయుడు అడిగితే తానే స్వయంగా అన్నీ వివరించాడు. 


వ. ఇట్లగుట ము న్నెథింగించితి. 536 
ప్రతిపదార్థం: ఇట్టు; అగుట= కావటం; మున్ను= ఇంతకుపూర్వమే; ఎజింగించితిన్‌= నీకు తెలియజెప్పాను. 


తాత్పర్యం: దీనిని ఇంతకు పూర్వమే నీకు తెలియజేశాను. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1069 


క _ వేదాదులైన పథము ల । భేదప్రాప్యంబు లగుట ప్రియ మెసంగంగ న 
వ్వేదవ్యాసుండు సెప్పె స । మాదరమున. బార్జు. డడుగ నందటు వినంగన్‌. 537 


ప్రతిపదార్థం: వేద+ఆదులు+ఐన= వేదమూ, సాంఖ్యమూ మొదలైన (యోగ-పాశుపత-పాంచరాత్రాలు ఆదిపదంతో (గ్రహించాలి 
చూ. శాంతి - 6-512); పథములు= మార్గాలు; అభేద= భేదంలేకుండా (ఉత్తమమనీ మధ్యమమనీ ఇట్లాంటి తేడాలు లేకుండా); 
ప్రాప్యంబులు= పొందదగినవి; అగుట= కావటాన్ని; పార్టు(డు+అడుగన్‌= అర్జునుడు అడిగినప్పుడు; అందణున్‌+విన(గన్‌= 
అందరూ వినేట్టు; ఆ+వేదవ్యాసుడు= ఆ వేదవ్యాసుడు; ప్రియము+ఎసంగంగన్‌= ప్రేమ అతిశయించేటట్టు; చెప్పెన్‌= నిర్దారించి 
చెప్పాడు. 
తాత్సర్యం: వేదమూ, సాంఖ్యమూ, యోగమూ, పాశుపతమూ, పాంచరాత్రమూ అని ఉన్న మార్గాలలో భేదాలూ 
హెచ్చుతగ్గులూ ఏమీ లేవు - అని ఆ వేదవ్యాసుడు పార్టుడి సందేహానికి సమాధానంగా చెప్పాడు. దీనిని అందరూ 
అప్పుడు ఎన్నారు. 
క ఏకాంతికధర్మము సు । శ్లోకుండగు నాత( డడుగ లోకోత్తర! యా 

లోకారాధ్యుండు సెప్పె ద ।; యాకరమతి కృష్ణధర్మజాదులు విన(గన్‌. 538 


ప్రతిపదార్దం: లోకోత్తర!= ఓ సర్యోత్తమా!; సుశ్టోకుండు+అగు= స్తుతింప దగినవాడైన; ఆతండు= ఆ అర్జునుడు; ఏకాంతిక 
ధర్మమున్‌= ఏకాంతిక లక్షణాన్ని; అడుగన్‌= అడిగితే; ఆ+లోక+ఆరాధ్యుండు= సకలలోకాలకూ ఆరాధింపదగినవాడైన ఆ 
వేదవ్యాసుడు; దయా+ఆకర+మతిన్‌= కృపకు నిలయమైన మనస్సుతో; కృష్ణ ధర్మజ+ఆదులు= శ్రీకృష్ణుడూ, ధర్మరాజూ ఇంకా 
మొదలైనవారు; వినంగన్‌= వినేటట్టు; చెప్పెన్‌= వివరించాడు. (వారు వింటూండగా దయతో వివరించాడు - అని). 
తాత్సర్యం: ఓ లోకోత్తరుడా! ఏకాంతికధర్మాన్ని గురించి అర్జునుడు అడిగితే వేదవ్యాసుడు దయతో వివరించాడు. 
అప్పుడు దానిని కృష్ణుడూ, ధర్మరాజూ ఇంకా మరికొందరూ (భీమ నకుల సహదేవాదులు) విన్నారు. 


క _ దైవవశంబున నేండును । నీ వడుగంగ నింతవట్టు నిస్సందేహం 
బై వటిల(గ నేం జెప్పితి(। బావన మిది యసద్భశంబు పౌరవముఖ్యా!” 539 


ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశంలో ముఖ్యుడైనవాడా!; దైవవశంబునన్‌= అదృష్టవశాత్తూ; నేండయనున్‌= ఈ రోజయినా; 
నీవు= నీవు; అడుగంగన్‌= అడిగావు కాబట్టి; ఇంతవట్టు= ఇంతవరకూ (ఇంతమటుకు); నిస్పందేహంబు+ఐ+వజల(గన్‌= 
సందేహరహితమై అతిశయించేటట్టు; నేన్‌= నేను; చెప్పితిన్‌= చెప్పాను; ఇది= ఈ ఏకాంతిక ధర్మం; పావనము= పవిత్రం; 
అసదృశంబు= సాటిలేనిది. 

తాత్సర్యం: ఓ కౌరవథ్రేష్టా! అదృష్టవశాత్తూ ఈరోజు అడిగావు కాబట్టి నీ సందేహం నివృత్తి అయేటట్టుగా నేను 
చెప్పాను. ఈ ఏకాంతిక ధర్మం సాటిలేనిది.” 

వ. అని పలికి నారాయణ నారద సంవాదాదికంబైన యివ్వాజయం బంతయుం బేర్కొని. 540 
ప్రతిపదార్థం: అని పలికి= అని వివరించి; నారాయణనారద సంవాద+ఆదికంబైన= నారద నారాయణ సంవాదమూ మొదలైన; 


ఈ+వాజ్మయంబు+అంతయున్‌= ఈ వాక్యరూపమైనది (సాహిత్య రూపమైనది) అంతా; పేర్కొని= చెప్పి. 


తాత్పర్యం: ఈ విధంగా వివరించి, ఈ సంవాదం మొదలైన సాహిత్యాన్నంతా చెప్పి. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1070 


క. నారాయణీయమగు నీ । సారాఖ్యానంబు వినిన జదివిన సంప 

త్తారోగ్యాయుస్ప్సద్దతు । లేరికినైనం గురుక్షితీశ్వర! కలుగున్‌. 541 
ప్రతిపదార్థం: కురుక్షితి+-ఈశ్వర!= కౌరవసా[మ్రాజ్యాధిపతీ!; నారాయణీయము+అగు= నారాయణుడికి సంబంధించినదైన; 
ఈ= ఈ; సార= శ్రేష్టమైన; ఆఖ్యానంబున్‌= కథను; వినినన్‌= విన్నా; చదివినన్‌= చదివినా; సంపత్తు= సకలసంపదలూ; ఆరోగ్య= 
ఆరోగ్యమూ; ఆయుస్‌= ఆయుర్దాయమూ; సద్గతులు= ఉత్తమలోకాలూ; ఏరికిన్‌+ఐనన్‌= ఎవ్వరికైనా; కలుగున్‌= లభిస్తాయి. 
తాత్సర్యం: జనమేజయ మహారాజా! నారాయణీయమైన ఈ పవిత్రగాథను విన్నవారికీ, చదివినవారికీ సకల 
సంపదలూ సిద్దిస్తాయి. ఆయురారోగ్యాలు ఇహంలోనూ, సద్గతులు పరంలోనూ లభిస్తాయి. 


వ. అనిన విని యత్యంతాహ్లోద భరితాంతఃకరణుం డయిన యక్కౌరవేంద్రుతో నమ్మునీంద్రుం డిట్లను నిట్లు 

సకలలోకసంభావనీయ సత్మథ లాకర్ణించి సముదీర్ణ సంప్రీతుండగు నప్పాండవాగ్రజుండు. 542 
ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; విని= ఆలకించి; అత్యంత= మిక్కిలి; ఆహ్హోద= ఆనందంతో; భరిత= 
నిండిన; అంతఃకరణుండు+అయిన= మనస్సు కలవాడైన; ఆ+కౌరవేంద్రుతోన్‌= ఆ జనమేజయుడితో; ఆ+మునీంద్రుండు= 
ఆ వైశంపాయనుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; ఇట్టు= ఈ (ప్రకారంగా; సకలలోక= సర్వలోకాలలోనూ; సంభావనీయ= 
గౌరవింపదగినవైన; సత్కథలు= మంచి ఉపాఖ్యానాలు; ఆకర్లించి= భీష్ముడినుండి విని; సముదీర్ల= వికసించిన; సంప్రీతుండు+అగు= 
సంతృప్తి కలవాడైన; ఆ+పాండవ+అ([గ్రజుండు= ఆ ధర్మరాజు. 


తాత్సర్యం: ఇది విన్న జనమేజయుడు చాలా సంతోషించాడు - అని భీష్ముడి నుండి విన్న ధర్మజుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. అమరతటినీసుతున కిట్టు లనియె రాజ । ధర్మముఖ్యంబులగు సర్వధర్మముల ను 
దాత్తకృప నెటి(గించి తత్యుత్తమంపు । ధర్మమెయ్యది సెప్పుము ధర్మనిత్య! 543 


ప్రతిపదార్థం: అమరతటినీ+సుతునకున్‌= గాంగేయునికి (అమరులనది - గంగ. గంగానది పుత్రుడు - భీష్ముడు); 
ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు; రాజధర్మముఖ్యంబులు+అగు= రాజనీతి మొదలైన; సర్వధర్మములన్‌= అన్ని ధర్మాలనూ; 
ఉదాత్తకృపన్‌= గొప్ప దయతో; ఎటి(గించి తి(వి)= తెలియజెప్పావు; ధర్మనిత్య!= ధర్మస్వరూపా!; అత్యుత్తమంపు= అత్యుత్తమమైన; 
ధర్మము= ధర్మం; ఏ+అది= వీటిలో ఏది; చెప్పుము= చెప్పు. 

తాత్పర్యం: ఓ ధర్మనిత్యుడా! రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలూ చెప్పావు. వీటిలో ఏది ఉత్తమధర్మమో చెప్పుము. 
అని గాంగేయుడిని ధర్మరాజు అడిగాడు. 


వ. అనుటయు నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. 544 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; ఆ+దేవవ్రతుండు= దేవవ్రతుడు అనే పేరుగల భీష్ముడు; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= 
ఆ రాజులలో ఉత్తముడైన ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు (దేవవ్రతుడు అనేది తల్లిదండ్రులు చేసిన నామకరణం. 
భీష్ముడు అనేది ప్రతిజ్ఞతో ఏర్పడినది). 


తాత్పర్యం: అనగా ఆ భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1071 


చ. అరయంగ ధర్మతంత్రములయందు నిరర్ధములే దొకండు, నె 

వ్వరిమది యెందు వ్రాలె. దగ వారలు దానిని పూని యాచరిం 

తు, రదియ వారి కిష్టఫల దోహనకార్య మొనర్హు, నెల్లెడం 

బురుషుల6 జూడమే తమకు బోలిన ధర్మములన్‌ వెలుంగంగన్‌? 545 
ప్రతిపదార్థం: అరయంగన్‌= పరిశీలించి చూస్తే; ధర్మతం(త్రములయందున్‌= ఈ ధర్మశా[స్తాలలో; ఒకండున్‌= ఒక్కటికూడా; 
నిరర్ధము= నిప్రయోజనమైనది; లేదు= లేదు; ఎవ్వరి+మది= ఎవరి మనస్సు; ఎందున్‌= ఏ ధర్మశాస్త్రంలో; వ్రాలెన్‌= మొగ్గు 
చూపుతుందో; తగన్‌= అందంగా; వారలు= వారు; దానినిన్‌= ఆ శాస్త్రాన్ని; ఆచరింతురు= అనుసరిస్తారు; అది+అ= అదే; 
వారికిన్‌= వారికి; ఇష్టఫల= కోరుకొన్న ఫలితాలకు సంబంధించిన; దోహనకార్యము= పెంపుదలను; ఒనర్చున్‌= చేస్తుంది; తమకున్‌= 
తమకు; పోలిన= (అనుకూలమైన) తగిన; ధర్మములన్‌= ధర్మాలతో; వెలుంగ(గన్‌= ప్రకాశిస్తున్న; పురుషులన్‌= మానవులను; 
ఎల్లెడన్‌= ప్రపంచంలో అంతటా; చూడమే?= మనం చూడటం లేదా? 


తాత్పర్యం: ధర్మశాస్తాలలో అన్నీ పనికివచ్చేవే. ఒక్కటికూడా పనికిరానిది అంటూ లేదు. ఎవరికి నచ్చిన 

ధర్మశాస్త్రాన్ని వారు అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను 

ఆచరిస్తున్నవారిని లోకంలో ఎంతమందిని మనం చూడటంలేదు కనుక? 
ఇంద్రునకు నారదుడు సెప్పిన భృగునామక విప్రుని చరిత్రము (సం. 12-340-4, 5) 

వ. అదియట్లుండె; నప్రతిహతగతియై చరించుచుండి యొక్కనాండు నారదుం డాఖండలు పాలికిం జనిన నతం 
డతనికి సముచిత సత్మారంబు లాచరించి సుఖాసీనుండై యున్న యమ్మునివరు నాననంబునం జూడ్కి 
నిలిపి నీవు మెలంగునెడ నెద్దియేనియు నాశ్చర్యంబు గన్నయది గలదే?యని యడిగిన నమ్మహితాత్ముం 
డమ్మహేంద్రునకుం జెప్పిన కథ సెప్పెద; నది భవతశ్న్చంబున కుత్తరం బైయుండు. దాని వినుము. 
భాగీరథీదక్షిణతీరంబున మహాపద్మం బనియెడు పురవరంబున. గులశ్రేష్టుండగు భృగుండను విప్రుండు గలం; 
డప్పురుషవరుండు. 546 

ప్రతిపదార్థం: అది+అట్టుండెన్‌= అది అట్టా ఉండగా ; నారదుండు= నారదమహర్షి అప్రతిహతగతియై= నిరాటంకమైన గమనం 

కలవాడై; చరించుచుండి= లోకాలన్నీ సంచరిస్తూ; ఒక్కనాండు= ఒకరోజున; ఆఖండలు పాలికిన్‌= ఇం(ద్రుడి సన్నిధికి; చనినన్‌= 
వెళ్ళగా; అతండు= ఆ ఇంద్రుడు; అతనికిన్‌= నారదుడికి; సముచిత సత్కారంబులు= తగిన మన్ననలు; ఆచరించి= చేసి; 
సుఖ+ఆసీనుండై+ఉన్న= సుఖంగా ఆసనంపై కూర్చుని ఉన్న; ఆ+మునివరు= ఆ నారదుడియొక్క; ఆననంబునన్‌= ముఖంమీద; 
చూడ్కి= తన దృష్టి నిలిపి (నారదుడి ముఖం చూస్తూ); నీవు= నారదా! నీవు; మెలంగునెడన్‌= సంచరించే చోటులలో; 
ఎద్ది+ఏనియున్‌= ఏదయినా; ఆశ్చర్యంబు= అద్భుతం; కన్న+అది= నీవు చూచినది; కలదే?= ఉన్నదా?; అని; అడిగినన్‌= అడిగితే; 
ఆ+మహితాత్ముండు= ఆ మహాత్ముడు నారదుడు; ఆ+మహేంద్రునకున్‌= ఆ దేవేంద్రుడికి; చెప్పిన= చెప్పినటువంటి; కథ= 
వృత్తాంతం; చెప్పెదన్‌= నీకు చెబుతాను; అది= ఆ కథ; భవత్‌+ప్రశ్చంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరంబు+ఐ+ఉండున్‌= సమాధానం 
అవుతుంది; దానిని= దాన్ని; వినుము= వినుము; భాగీరథీ= గంగానదియొక్క; దక్షిణతీరంబునన్‌= దక్షిణపు ఒడ్డున; మహా 
పద్మంబు+అనియెడు= మహాపద్మం అనే; పురవరంబునన్‌= గొప్పపట్టణంలో; కులశ్రేష్ణుండు+అగు= వంశంలో ఉత్తముడైన; 
భృగుండు+అను= భృగుడు అనే; విప్రుండు= బ్రాహ్మణుడు; కలండు= ఉన్నాడు; ఆ+పురుషవరుండు= ఆ మానవోత్తముడు. 
తాత్సర్యం: అది అట్లా ఉండగా, నారదుడు నిరాటంకంగా లోకాలనన్నిటినీ సంచరిస్తూ, ఒకనాడు ఇంద్రుడి వద్దకు 
వెళ్ళగా అతడు నారదుడిని సత్కరించి 'నారదా! నీవు తిరిగిన చోటులలో ఏదైనా అద్భుతం చూచావా?” అని అడిగాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1072 


అప్పుడు నారదుడు ఇంద్రుడికి చెప్పిన కథ వినిపిస్తాను. అది నీ ప్రశ్నకు ఉత్తర మౌతుంది. వినుము. గంగానది 
దక్షిణతీరాన మహాపద్మ మనే మహానగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఉత్తముడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 
సీ,  ధర్మనిత్యుండు సత్యవ్రత పరు( డహిం । సాశాలి యింద్రియజయ విభాసి 

నిజకర్మతృప్తుండు నిష్రోధు. డంచిత | న్యాయసంప్రాప్త ధనముల దేవ 

పెత్రతిథిజ్ఞాతి మిత్రకార్యములు ని । ర్వర్తించు, సువినయవంతులైన 

తనయుల. గన్నాండు, ద న్నెల్లవారును । వినుతింప మన్నాండు, దన మనమున 


తే నెట్టి కృత్యంబు మేలొ యే నెద్దిసేసి । కృతపరాయణ ధర్మతా స్టితి వహింతు 
నొక్కొ?యని చింత. బొందుచు నుండు నాత్మ । నిష్ట యలవాటు కాంక్షించి నృపవరేణ్య! 547 


ప్రతిపదార్థం: ధర్మనిత్యుండు= ధర్మంపట్ల నిత్యస్సృహ కలవాడు - ఎప్పుడూ ధర్మం తప్పనివాడు; సత్యవ్రతపరుండు= సత్యంపట్ల 
దీక్ష కలిగినవాడు; అహింసాశాలి= అహింసావ్రతం వహించినవాడు; ఇం(ద్రియజయ= ఇంద్రియాలను జయించి; విభాసి= 
ప్రకాశించేవాడు (ఇం ద్రియజయంతో విరాజిల్లేవాడు); నిజకర్మ= తన పనులతో; తృప్తుండు= సంతుష్టి పడేవాడు (ఆత్మసంతృప్తిగా 
కర్మాచరణం చేసేవాడు); నిష్ర్కైోధుండు= (క్రోధం అనేది లేనేలేనివాడు; అంచిత= ఒప్పిన; న్యాయ= ధర్మబద్ధంగా; సంప్రాప్త= 
లభించిన; ధనములన్‌= డబ్బుతో (సంపదలతో); దేవ (కార్యములు)= దేవతల; పితృ= పితృదేవతల; అతిథి= అతిథుల; జ్ఞాతి= 
దాయాదుల; మి(త్ర= స్నేహితుల; కార్యంబులు= పనులు (విధులు); నిర్వర్తించున్‌= నిర్వహిస్తూ ఉంటాడు; సువినయవంతులైన= 
మంచి వినయసంపన్నులైన; తనయులన్‌= పుత్రులను; కన్నాండు= పొందాడు; తన్నున్‌= తనను; ఎల్లవారున్‌= అందరూ; 
వినుతింపన్‌= స్తుతించగా; మన్నాండు= జీవితం గడిపాడు (మనుట= జీవించుట); నృపవరేణ్య!= రాజోత్తమా!; ఆత్మనిష్ట= 
ఆత్మనిష్టయొక్క (పరమాత్మపట్ల నిస్టు; అలవాటు= అభ్యాసాన్ని; కాంక్షించి= కోరి; తన= తనయొక్క; మనమునన్‌= మనస్సులో 
- ఎట్టి= ఎటువంటి; కృత్యంబు= పని; మేలొ= మంచిదో; ఏను= నేను; ఎద్ది= ఏది; చేసి= ఆచరించి; కృత= చేయబడిన; పరాయణ= 
ఉత్తమోత్తమ; ధర్మతా= ధర్మాలు కలిగిన; స్థితి= దశ (ఉత్తమ ధర్మాలను ఆచరించిన స్థితి); వహింతునొక్కొ?= వహిస్తానో?; 
అని= అనే; చింతన్‌= ఆలోచనను; పొందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాడు (ఎప్పుడూ అదే ఆలోచనతో ఉంటాడు అని). 
తాత్పర్యం: ఆ భృగువు ధర్మనిత్యుడు. సత్యవ్రత పరాయణుడు. అహింసాపరుడు. ఇం(ద్రియనిగ్రహం కలవాడు. 
తన కర్మాచరణం పట్ల తృప్తికలవాడు. (క్రోధం ఎరుగనివాడు. న్యాయంగా లభించిన ధనంతో దేవకార్యాలూ, 
పితృకార్యాలూ, అతిథి సత్రియలూ, మిత్రకార్యాలూ నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడికి వినయవంతులైన కుమారులు 
కలిగారు. లోకంలో అందరి మన్ననలూ పొందాడు. అతడికి ఎప్పుడూ ఒక్కటే ఆలోచన - ఏవి మంచి పనులు? 
వేటిని ఆచరిస్తే మేలు? ధార్మికుడను ఎలా అవుతాను? నాకు ఆత్మనిష్ట ఎట్లా అలవాటవుతుంది? - ఇదే అతడి 
చింత. 

వ. అట్లుండ నొక్కనాండు. 548 

ప్రతిపదార్థం: అట్టు+ఉండన్‌= అలా ఉండగా; ఒక్కనాండు= ఒకరోజున. 

తాత్పర్యం: అట్టా ఉండగా ఒకరోజున. 


తే తన గృహంబున కతిథి యుదాత్తు( డొక్క। బ్రాహ్మణు(డు వచ్చె; వచ్చిన బరమభక్తి 
యుక్తి నాతిథ్య మొనరించియున్నయప్పు | డమ్మహాద్విజుతోడ నిట్లనియె భృగుండు. 549 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1073 


ప్రతిపదార్థం: తన= ఆ భృగువుయొక్క; గృహంబునకున్‌= ఇంటికి; ఉదాత్తుండు= గొప్పవాడైన; ఒక్క(బ్రాహ్మణు(డు= ఒక 
విప్రుడు; అతిథి= అతిథిగా; వచ్చెన్‌= వచ్చాడు; వచ్చినన్‌= వస్తే; పరమభక్తియుక్తిన్‌= మిక్కిలి భక్తితో (భక్తియొక్క యుక్తితో= 
కూడికతో); ఆతిథ్యము= అతిథిమర్యాద; ఒనరించి= చేసి; ఉన్న+అప్పుడు= ఉన్న సమయంలో; ఆ+మహాద్విజుతోడన్‌= ఆ ఉత్తమ 
విఫ్రుడితో; భృగుండు= భృగువు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఒక ఉత్తమబ్రాహ్మణుడు తన ఇంటికి అతిథిగా వచ్చాడు. భృగువు అతిథిమర్యాదలన్నీ యథావిధిగా 
జరిపాడు. అది అయ్యాక నెమ్మదిగా ఇట్టా అడిగాడు. 


సీ, “అనఘ! నీ మధుర వాక్యంబుల. జేసి మి । త్రత్వంబు నొంది మద్దాగవతము 
నీ కెటింగించెద నీవు నెయ్యమెలర్ప | హిత ముపదేశింపు మేను నియతి 
నాత్మావలోకన మాచరించెద నని । తొడ(గుదు నది యలవడదు నాకు 
లోకసామాన్య గుణాకలనంబున । బద్దుండ నగుట నెబ్బంగి నాత్మ 


తే. నాత్మయంద కని యనామయత్వము. బొంది | ఖండరహిత మగు సుఖమున మునిగి 
యుండువాండ? భూసురోత్తమ! చెప్పవే । యనిన నతని కిట్టు లనియె నతడు. 550 


ప్రతిపదార్థం: అనఘ!= పవి(త్రుడా!; నీ= నీయొక్క; మధురవాక్యంబులన్‌+చేసి= తీయని మాటలచేత; మిత్రత్వంబు= స్నేహం; 
ఒంది= కుదిరి(పొంది); మత్‌+భాగవతమున్‌= నా భాగవతాన్ని (భగవద్భక్తికి సంబంధించిన విషయాన్ని); నీకున్‌= నీకు; 
ఎటీంగించెదన్‌= తెలియజేస్తాను (చెప్పుతున్నాను); నీవుజ నీవు; నెయ్యము+ఎలర్చన్‌= స్నేహం వికసించేట్టు; హితము= మేలు 
చేకూర్చేదానిని; ఉపదేశింపుము; ఆత్మావలోకనము= ఆత్మదర్శనం; ఆచరించెదన్‌= ఆచరిస్తాను; అని= ఆ విధంగా; ఏనున్‌=నేను; 
నియతిన్‌= నియమబద్ధంగా (నిష్టతో); తొడణగుదున్‌= పూనుకొంటాను; అది= (కానీ) అది; నాకున్‌= నాకు; లోకసామాన్య= 
సర్వజనసాధారణమైన; గుణ= సత్తాదిగుణాల; ఆకలనంబునన్‌= సమ్మిశ్రణంలో; బద్దుండను+అగుటనన్‌= తగుల్కొన్నవాడిని 
కావటం వలన; అలవడదు= కుదరటంలేదు (ఆత్మదర్శనం కావటంలేదు); ఏ+భంగిన్‌= ఎలా; ఆత్మన్‌= ఆత్మను; ఆత్మ 
యందున్‌+అ= ఆత్మలోనే; కని= దర్శించి; అనామయత్వమున్‌= ఆరోగ్యాన్ని; పొంది= పొంది; ఖండరహితము+అగు= 
అఖండమైన; సుఖమునన్‌= సుఖంలో; ముని(గి+ఉండువా(డన్‌?= మునిగి ఉండిపోగలుగుతాను?; భూసుర+ఉత్తమ!= ఓ 
(బ్రాహ్మణోత్తమా!; చెప్పవే?= దయచేసి తెలియజేయవా?; అనినన్‌= అని అడిగేసరికి; అతనికిన్‌= ఆ భృగువుకు; అతండు= ఆ 
అతిథి; ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తాత్సర్యం: 'ఓ రాజోత్తమా! నీ తీయనిమాటలు మనకు మైత్రి కలిగించాయి. కనుక నా భక్తివిషయం నీకు 
వినిపిస్తున్నాను. ఆలకించి, మేలైన సలహా చెప్పుము. నేను నియమనిష్టలతో ఆత్మావలోకనానికి కూర్చుంటాను 
(పూనుకొంటాను) కానీ” అది నాకు సిద్దించటం లేదు. లోకసాధారణమైన సత్యరజస్తమోగుణాలు నన్ను 
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎట్టా సిద్దిస్తుంది మరి? అందుచేత ఆత్మసందర్భనం పొంది అఖండమైన ఆనందాన్ని 
పొందుతూ అట్లా ఉండిపోవాలి - అంటే దానికి మార్గం ఏమిటి? దయచేసి అది ఉపదేశించవా?” అని అడుగగా 
ఆ బ్రాహ్మణుడు భృగువుతో ఇట్టా అన్నాడు: 
క ఏనునునిట్టుల మోహా। ధీనుండ నై యాత్మంగాంచు తెలం గొలయుటకుం 

బూని వడుదు, నెయ్యదియో! । కానం దెరు వా శుభప్రకలనంబునకున్‌. 551 


ప్రతిపదార్థం: ఏనునున్‌= నేనుకూడా; ఇట్టులన్‌= ఇలా నీవలెనే; ఆత్మన్‌= ఆత్మను; కాంచు= దర్శించే; తెజంగు= విధానం; 
ఒలయుటకున్‌= పొందటానికి; పూని= పూనుకొని; మోహ+అధీనుండను+ఐ= మోహానికి లొంగిపోయి; పడుదున్‌= జారిపోతూ 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1074 
ఉంటాను; ఆ+శుభప్రకలనంబునకున్‌= ఆత శ్రసందర్శనం అనే ఆ శుభాన్ని పొందటానికి; తెరువు= మార్గం; ఎయ్యదియో!=ఏదోకదా! 


తాత్పర్యం: ఓ భృగూ! నేనూ నీవలెనే ఆత్మదర్శనంకొరకు ప్రయత్నించి సఫలం కాలేక జారిపోతున్నాను. మోహం 
అడ్డు వస్తున్నది. మరి ఆ శుభసందర్శనానికి సరియైన దారి ఏదో మరి! 


ఉ. కొందటు బ్రహ్మచర్యమున( గొందటు భవ్యగృహస్థధర్మముం 
బొందుట( గొంద టిద్ద తపమున్‌ వనభూమి( దగం జరించుటం 
గొందటు నిప్రియత్వమునం గొందటు యజ్ఞవిధాన శాలితం 
గొంద అనూనదానములఈ. గోరి యొనర్హురు నిత్యసౌఖ్యమున్‌. 552 


ప్రతిపదార్థం: నిత్యసౌఖ్యమున్‌= నిరంతరం ఆనందస్థితిని; కోరి= కాంక్షించి; కొందణు= కొంతమంది; (బ్రహ్మచర్యమునన్‌= 
(బ్రహ్మచర్యంద్యారా; ఒనర్తురు= ఆత్మసందర్శనం చేస్తారు; కొందణు= మరికొంతమంది; భవ్య= పవిత్రమైన; గృహస్ట్రధర్మమున్‌= 
గృహనస్హాశ్రమ ధర్మాన్ని; పొందుటన్‌= పొందటంద్వారా; ఒనర్హురు= ఆత్మసందర్భనం చేస్తారు; కొందజు= ఇంకా కొంతమంది; 
ఇద్దతపమున్‌= గొప్ప తపస్సును; వనభూమిన్‌= అరణ్యంలో; తగన్‌= తగినట్టు; చరించుటన్‌= ఆచరించటంద్వారా; ఒనర్హురు= 
ఆత్మదర్శనం చేస్తారు; కొందణు= ఇంకొంతమంది; ని(ష్కియత్వమునన్‌= నిష్కర్మత్వం ద్వారా; కొందజు= మరికొంతమంది; 
యజ్ఞవిధానశాలితన్‌= యజ్ఞాలను చెయ్యటంపట్ట తత్పరులై (నేర్పరులై); కొందణు= మరికొందరు; అనూన= అత్యధికమైన; 
దానములన్‌= దానాలను చెయ్యటం ద్వారా; ఒనర్హురు= (ఆ శుభప్రకలనంబు) ఆత్మసందర్శనం చేస్తారు. 


తాత్పర్యం: (బ్రహ్మచర్యంద్వారా కొందరూ, గృహస్థ ధర్మాచరణంద్వారా కొందరూ, తపస్సుతో కొందరూ, 
నిష్కర్మత్వంతో కొందరూ, యజ్ఞాలద్యారా కొందరూ, దానధర్మాలద్యారా కొందరూ ఆత్మసందర్శనం పొందుతూ 
ఉంటారు. 


క. జననీజనకారాధన । మున గురుభక్తిని సువృత్తమున శాంతిని దాం 
తిని సత్యమున నహింసను । విను కాంతురు మోక్షపదము వేర్వేటి జనుల్‌. 553 


ప్రతిపదార్థం: ఓ భృగూ! విను= వినుము; జననీజనక= తల్లిదండ్రులను; ఆరాధనమునన్‌= సేవించటంద్వారా; గురుభక్తినిన్‌= 
గొప్ప భక్తితోనూ (గురువుపట్ల భక్తితోనూ); సువృత్తమునన్‌= మంచి నడవడికతోనూ; శాంతినిన్‌= శాంతస్వభావంతోనూ; దాంతినిన్‌= 
ఇంద్రియని[గ్రహంతోనూ; సత్యమునన్‌= సత్యవాక్య నియమపాలనంతోనూ; అహింసనున్‌= అహింసతోనూ ఇట్టా= ఈ విధంగా; 
జనుల్‌= (ప్రజలు; వేర్వేణ= వేరువేరుగా (ఎవరిదారిని వారు ప్రయాణించి); మోక్షపదము= ముక్తిపదవిని; కాంతురు= పొందుతారు 
(దర్శిస్తారు). 

తాత్పర్యం: ఓయీ భృగూ! తల్లిదండ్రులను సేవించి కొందరూ, భక్తితో కొందరూ, మంచి శీలంతో కొందరూ, 
శాంతస్వభావంతో కొందరూ, ఇంద్రియ నిగ్రహంతో కొందరూ, సత్యవాక్య నియమంతో కొందరూ, అహింసావ్రతంతో 
కొందరూ - ఇట్లా (ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తిపదం పొందుతారు. 


వ. అట్లు బహువిధంబు లగు ధర్మద్వారంబులు గలవు?; గలిగిన కలుచ నెల్లవారికి నాత్మానందం బలవడ నేర్చునే? 
యొకటి యుపదేశించెద నాకర్ణింపుము. 554 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; బహువిధంబులు+అగు= అనేక విధాలయిన; ధర్మద్వారంబులు= ముక్తిమార్గాలు; కలవు= 
ఉన్నాయి; కలిగిన కలుచన్‌= (ముక్తిపొందాలి అనే) బుద్ది పుట్టినప్పుడల్లా (కోరినప్పుడల్లా - అనికానీ. కలుచన్‌ అనే మాటకు 
జాలి ఠా ల el టా! 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1075 


క్రోధము - క్షోభ - దోషము అనే అర్జాలను నిఘంటువులు చెబుతున్నాయి; అవి ఏవీ ఇక్కడ కుదరటంలేదు. కారణము అనే 
అర్థాన్ని శబ్దార్థ చంద్రిక ఇచ్చింది. ఈ వాక్యార్జ్రానికి అది కొంత సరిపోతోంది. కోరిక పుట్టటమే కారణం కనుక); ఎల్లవారికిన్‌= 
అందరికీ; ఆత్మానందంబు= ఆత్మానందం అనేది; అలవడన్‌+నేర్చునే?= దొరుకుతుందా?; ఒకటి= ఒక్కవిషయం; ఉపదేశించెదన్‌= 
చెబుతాను; ఆకర్షింపుము= (శ్రద్దగా విను. 

తాత్సర్యం: ఆ విధంగా ధర్మద్వారాలు ఎన్నో ఉన్నాయి. మోక్షం కావాలి అనుకొనగానే అందరికీ వెంటనే అది 
లభిస్తుందా? ఒక విషయం చెప్పుతాను. వినుము. 


తే. నైమిశారణ్యమునయందు గోమతి యన(। బర(గు నుత్తమనది, మహాపద్మ మనంగ 

గలదు పుణ్యహ్రదము దాని యలఘుతటత । లంబు నెలవుగానుండు నాగం బొకండు. 555 
ప్రతిపదార్థం: నైమిశ+అరణ్యమున+అందున్‌= నైమిశారణ్యంలో; గోమతి+అనన్‌= గోమతి అనే పేరుతో; ఉత్తమనది= ఒక 
ఉత్తమమైన నది; పరంగున్‌= ఉన్నది; మహాపద్మము+అనంగన్‌= మహా పద్మము అనే పేరుతో; పుణ్యహ్రదము= పవిత్రమైన 
మడుగు; కలదు= అక్కడే ఉన్నది; దాని= దానియొక్క; అలఘు= పెద్దదయిన; తట= ఒడ్డుయొక్క; తలంబునన్‌= పరిసరం 
(తటతలంబు= ఒడ్డు); నెలవుగాన్‌= నివాసస్థలంగా; ఒకండు= ఒక; నాగంబు= సర్పం; ఉండున్‌= నివసిస్తోంది. 
తాత్పర్యం: నైమిశారణ్యంలో పవిత్ర గోమతీనదీతీరంలో మహాపద్మమనే పవిత్ర తటాకం ఉన్నది. దాని ఒడ్డున 
ఒక సర్పం నివసిస్తున్నది. 
క _ ఆ తీర్చోత్తమమున మాం । ధాతృండు లోనుగ విశిష్టతపముల నిహలో 

కాతిశయము( బరలోక । ద్యోతనముం బడసినారు దొల్లి యనేకుల్‌. 556 


ప్రతిపదార్థం: ఆ+తీర్ణ+ఉత్తమమునన్‌= ఉత్తమమైన ఆ తీర్థంలో (జలాశయంలో, రేవులో); మాంధాతృండు లోనుగన్‌= 
మాంధాతృడు మొదలుగా; అనేకుల్‌= చాలామంది; తొల్లి= పూర్వకాలంలో; విశిష్ట తపములన్‌= (ప్రత్యేకమైన (విశిష్టమైన) 
తపస్సులతో; ఇహలోక= ఈ లోకంలో; అతిశయమున్‌= జౌన్నత్యాన్నీ; పరలోక= పరలోకానికి చెందిన; ద్యోతనమున్‌= తేజస్సునూ 
(పరలోక స్ఫూర్తినీ); పడసినారు= పొందారు. 
తాత్సర్యం: 'మహాపద్మము' అనే ఆ తటాకప్రాంతంలో గొప్పగొప్ప తపస్సులు చేసి మాంధాతృడు మొదలుగా 
చాలామంది పూర్వకాలంలో ఇహపర [శ్రేయస్సులు పొందారు. 
వ. అప్పుణ్యక్షేత్రంబున. 557 
ప్రతిపదార్థం: ఆ+పుణ్యక్షేత్రంబునన్‌= ఆ పవి(త్రస్థలంలో. 
తాత్సర్యం: ఆ పవిత్రస్థలంలో. 
తే. పద్యు(డను పేరి యన్నాగపతి యుదాత్తు(। డఖిల ధర్మజ్ఞుం డతుల దయాన్వితుండు 
ఆవి ఇ 
సుజన సంభావ్యమాను. డస్తోకపుణ్య | నియత నిత్యు. డాగంతుకప్రియతముండు. 558 


ప్రతిపదార్థం: పద్ముండు+అను+పేరి= పద్ముడు అనే పేరు కలిగిన; ఆ+నాగపతి= ఆ సర్పరాజు; ఉదాత్తుండు= గొప్పవాడు; 
అఖిలధర్మజ్ఞుండు= సమస్త ధర్మాలూ తెలిసినవాడు; అతుల= సాటిలేని; దయా+అన్వితుండు= దయతో కూడినవాడు; సుజన= 
సజ్జనులతో; సంభావ్యమాను(డు= గౌరవింపబడేవాడు; అస్తోక= అధికమైన; పుణ్య= పుణ్యకార్యాలతో; నియత= నియతమైన; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1076 


నిత్యుండు= ్రతిక్షణమూ కలవాడు. (అనుక్షణం - నిత్యం - పుణ్యకార్యాలను నియతంగా - విధిగా - ఆచరించేవాడు అని); 
ఆగంతుక= అతిథులకు; ప్రియతముండు= మిక్కిలి ఇష్టుడు (ఆగంతకులే ప్రియతములుగా కలవాడు అని కానీ). 
తాత్సర్యం: ఆ పుణ్యక్షేత్రంలో ఉండే నాగరాజు పేరు పద్ముడు. అతడు ఉత్తముడు. అన్ని ధర్మాలూ తెలిసినవాడు. 
గొప్ప దయాశాలి. సజ్ఞనులతో గౌరవించబడే వ్యక్తిత్వం కలవాడు. నిరంతరం పుణ్యప్రదమైన కార్యక్రమాలను 
ఆచరిస్తూ ఉంటాడు. అతిథులంటే అతడికి వల్లమాలిన (పేమ. అతిథులకూ అతడు ప్రియతముడే. 


ఉ. _ ఆతని గానం బొమ్ము ప్రచురాదరణంబున నీదుకోర్కి సం 
ప్రీతిగం దీర్టు నా గుణగరిష్టుండు నా పలుకూందు మన్న మో 
దాతిశయంబు నొంది భృగు6 డా ధరణీసురవర్యుతో మహా 
త్మా! తెలివొందె నా మనము తావక పావన వాక్యసంపదన్‌. 559 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ పద్ముడిని; కానన్‌= దర్శించటానికి; పొమ్ము= వెళ్ళుము; ఆ+గుణగరిష్టుండు= గుణాలలో దొడ్డవాడైన 
ఆ పద్ముడు; ప్రచుర+ఆదరణంబునన్‌= విసృతమైన ఆదరంతో; సం ప్రీతిగన్‌= ప్రీతి కలిగేటట్టు (నీకు తృప్తికలిగేటట్టు); నీదుకోర్కి= 
నీ కోరిక; తీర్చున్‌= తీరుస్తాడు; నా పలుకున్‌= నామాటను; ఊందుము= ఆధారంగా స్వీకరించుము (విశ్వసించుము); అన్నన్‌= 
అని అతిథి చెప్పేసరికి; భృగుండు= భృగుడు; మోద+అతిశయంబున్‌= అతిశయించిన ఆనందాన్ని (ఆనందాధిక్యాన్ని); ఒంది= 
పొంది; ఆ+ధరణీసుర+వర్యుతోన్‌= బ్రాహ్మణోత్తముడైన ఆ అతిథితో; మహాత్మా!= మహానుభావా! తావక= నీయొక్క; పావన= 
పవిత్రమైన; వాక్యసంపదన్‌= మాటల సంపత్తితో; నా మనము= నా మనస్సు; తెలివి+ఒందెన్‌= తెలివిని (జ్ఞానాన్ని) పొందింది. 
తాత్పర్యం: ఓ భృగూ! ఆ పద్ముడిని దర్శించుము. అతడు నీ కోరిక తీరుస్తాడు" అని అతిథి చెప్పాడు. దానికి 
భృగువు ఎంతో సంతోషించాడు. 'మహాత్మా! నీ మాటలతో నాకు జ్ఞానోదయమయింది' అన్నాడు. 

క అని పలికి యిట్లనియె ని । ద్దినశేషము రాత్రియును మదీయనివాసం 

బున నిలువు నిలిచి మత్పా। వనుండవు గావలయు గౌరవశ్రీభరితా! 560 


ప్రతిపదార్దం: అని పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు; గౌరవశ్రీ= గౌరవశోభతో; భరితా!= నిండినవాడా!; 
ఈ+దినశేషమున్‌= ఈ పగటిపూటలో మిగిలిన ఈ కాస్తసేపూ; రాత్రియునున్‌= ఈ రాత్రీ; మదీయనివాసంబునన్‌= మా ఇంటిలో; 


అ 


నిలువు(ము)= ఆగుము; మత్సావనుండవు= నన్ను పవిత్రుడిని చేసేవాడవు; కాన్‌+వలయున్‌= అవ్వాలి. 


తాత్పర్యం: ఇంకా, గౌరవసంపన్నుడా! ఈ పూటకూ ఈ రాత్రికీ నీవు నా నివాసంలోనే ఉండాలి. నన్ను పావనుడిని 
చేయాలి అన్నాడు. 
క. అనిన నతండట్ల చేయ న । తనిం బూజించుటను మధురతరసల్లాపం 

బున ధర్మసత్మథావ । ర్రనమున నక్కాల మత. డుదాత్తత( గడపెన్‌. 561 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అభ్యర్థించగా; అతండు= ఆ అతిథి; అట్టు+అ= అట్లాగే; చేయన్‌= చేయగా; అతనిన్‌= ఆ అతిథిని; 
పూజించుటను= అర్చించటంతోనూ; మధురతర= మిక్కిలి మధురమైన; సల్హాపంబునన్‌= సంభాషణతోనూ; ధర్మ ధర్మంతో 
కూడిన (ధర్మాలను ఉపదేశించే); సత్కథా+ఆవర్తనమునన్‌= మంచి కథలను కలబోసికొనటంతోనూ; ఆ+కాలమున్‌= ఆ 
సమయాన్ని; అత(డు= ఆ భృగువు; ఉదాత్తతన్‌= ఉత్తమంగా(ఉదాత్తంగా); కడపెన్‌= కడపాడు. 
తాత్సర్యం: భృగువు అభ్యర్థనను అతిథి అంగీకరించి ఆగిపోయాడు. అతడిని అర్భించటంలోనూ, మధుర 
సంభాషణలతోనూ, ధార్మికగాథలను ఆలకించటంలోనూ ఉదాత్తంగా ఆ సమయాన్ని భృగువు గడిపాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1077 


క వేగిన నామంత్రితు(డై | యా గుణనిధి వీడుకొలిపి యతండు ప్రయాణో 
ద్యోగంబు సమీచీనవి । ధా గరిమప్రాఢవృత్తి( దగ నొనరించెన్‌. 562 


ప్రతిపదార్థం: వేగినన్‌= తెల్లవారింది - అప్పుడు; ఆమంత్రితు(డై= వీడ్కొల్పబడినవాడై; ఆ గుణనిధిన్‌= గుణసంపన్నుడైన ఆ 
అతిథిని (గుణాలకు నిధి); వీడుకొలిపి= పంపించి (పరస్పరం వీడ్కోలు చెప్పుకొని - అని); అతండు= ఆ భృగువు; సమీచీన= 
సరియైన; విధా= విధానం యొక్క; గరిమ= గొప్పదనంతో కూడిన; (ప్రౌఢవృత్తిన్‌= నేర్చరితనంతో; ప్రయాణ+ఉద్యోగంబు= తన 
ప్రయాణ ప్రయత్నాన్ని; తగన్‌+ఒనరించెన్‌= తగినట్టుగా చేశాడు. 


తాత్సర్యం: మధురసంభాషణలతో తెల్లవారింది. అప్పుడు అతిథి భృగువుకు వీడ్కోలు చెప్పాడు. భృగువు అతిథిని 
వీడ్కొలిపాడు. ఆ తరువాత తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను సరియైన పద్దతిలో నేర్పుగా తగిన రీతిలో 
చేశాడు. 


భృగుం డను విప్రుండు పద్ముం డను సర్పరాజుం గనవచ్చుట (సం. 12-343-2) 

వ. ఇవ్విధంబున నుద్యుక్తుందై భృగుండు బంధుమిత్రజన సమ్మతం బగు తెటింగునం గదలి యెడనెడ 
బహుతీర్థసేవనంబు సేయుచుం జని పుణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి గోమతీతీరంబు సేరి, 
సుప్రసిద్ధం బగు మహాపద్మహ్రుదంబు తటంబునం బొలుచు భుజగేంద్రమందిరంబు గాంచి తగం 
బ్రవేశించి నట్టియెడ. 563 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఇట్టా ఉద్యుక్తుండై= సన్నద్దుడై; భృగుండు= భృగువు; బంధు(జన)= బాంధవులకూ; మిత్రజన= 
మిత్రులకూ; సమ్మతంబు+అగు= అంగీకార యోగ్యమైన; తెజంగునన్‌= పద్దతిలో; కదలి= బయలుదేరి; ఎడనెడన్‌= అక్కడక్కడా; 
బహుతీర్ణ సేవనంబు= అనేక తీర్జాలను సేవించటం; చేయుచున్‌= చేస్తూ; చని= వెళ్ళి; పుణ్యంబు+అగు= పుణ్యప్రదమైన; 
నైమిశ+అరణ్యంబు= నైమిశారణ్యం; చొచ్చి= ప్రవేశించి; గోమతీతీరంబు= గోమతీ నది ఒడ్డు; చేరి= సమీపించి; సుప్రసిద్దంబు+అగు= 
మిక్కిలి ప్రసిద్దమైన; మహాపద్మ హ్రదంబు= మహాపద్మము అనే తటాకంయొక్క; తటంబునన్‌= ఒడ్డున; పొలుచు= ఒప్పారుతున్న; 
భుజగేంద్ర మందిరంబు= నాగేంద్రుడి గృహం; కాంచి= చూచి; తగన్‌= తగినట్టు; ప్రవేశించినట్టి+ఎడన్‌= ప్రవేశించిన సమయంలో. 
తాత్పర్యం: ఈ విధంగా పూనుకొని భృగుడు బంధుమిత్రుల అనుమతిగల పద్దతిలో పయనించి, అక్కడక్కడ 
పుణ్యతీర్ణాలను సేవిస్తూ వెళ్ళి, పవిత్ర నైమిశారణ్యంలో ప్రవేశించి, గోమతీనది తీరం చేరి, ప్రసిద్దమయిన మహాపద్మ 
మనే సరస్సు గట్టుమీద ఉన్న నాగేంద్రమందిరం చూచి, సముచితంగా అందులో (ప్రవేశించే సమయంలో. 


తే.  భక్తితోడ నన్నాగేంద్రుపత్ని యెదురు । వచ్చి తోడ్కొని చని యర్టలిచ్చి “మీర 
లిందు రాకకు గారణమేమి సెప్పు€। డెద్ది పనిచిన( జేసిద నిద్దచరిత!” 564 


ప్రతిపదార్థం: ఆ+నాగేంద్రు= ఆ నాగేంద్రుని; పత్ని= భార్య; భక్తితోడన్‌= భక్తితో; ఎదురువచ్చి= ఎదురువచ్చి; తోడ్కొని చని= 
వెంట తీసికొనివెళ్ళి; అర్భలు+ఇచ్చి= (అతిథి మర్యాదలుగా) పూజలు చేసి; ఇద్దచరిత!= పవిత్రమైన నడవడి కలవాడా!; మీరలు= 
తమరు; ఇందున్‌+రాకకున్‌= ఇక్కడకు రావటానికి; కారణము= కారణం (హేతువు); ఏమి= ఏమిటో; చెప్పుడు= దయచేసి 
చెప్పండి; ఎద్ది= ఏది; పనిచినన్‌= ఆజ్ఞాపించినా; చేసెదన్‌= చేస్తాను. 


తాత్పర్యం: ఆ నాగేంద్రుడి భార్య ఎదురువచ్చి భృగువును భక్తితో ఇంటికి తీసికొనివెళ్ళింది. అతిథిపూజలు చేసింది. 
'మీరు ఏమి పనిమీద ఇక్కడికి వచ్చారో చెప్పండి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అన్నది. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1078 


వ. అనుటయు నమ్మహీదేవుండు 'దేవీ! భవదీయపతిం గాన వచ్చితి నెచ్లోనున్నవా( డవ్విభుం గానిపింపు' మనిన 
నతని కా భుజంగాంగన యిట్లనియె. 565 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ఆవిడ అనేసరికి; ఆ+మహీదేవుండు= ఆ బ్రాహ ్యణుడు - భృగువు; దేవీ!= అమ్మా]; భవదీయపతిన్‌= 
నీ భర్తను; కానన్‌= చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను; ఎచ్చోన్‌= ఎక్కడ; ఉన్నవాండు= ఉన్నాడు?; ఆ+విభున్‌= ఆ నీ భర్తను; 
కానిపింపుము= చూపించుము; అనినన్‌= అంటే; అతనికిన్‌= భృగువుకు; ఆ భుజంగ+అంగన= ఆ సర్పకాంత; ఇట్టు+అనియెన్‌= 
ఇలా చెప్పింది. 
తాత్సర్యం: దానికి ఆ (బ్రాహ్మణుడు అమ్మా! నీ భర్తను కలిసి వెళ్ళటానికి వచ్చాను. ఆయన ఎక్కడున్నాడో 
తెలుపుము” అనగా ఆ సర్పకాంత ఇట్టా అన్నది. 
క. “తనకు నెలవరుస వచ్చిన | నినరథ వహనమున కాతండేంగినవా. డే 

దెనిమిది దివసములకు నిట । సనుదెంచుం దథ్యమిది ప్రసాద ప్రవణా! 566 
(ప్రతిపదార్థం: ప్రసాద= ప్రసన్నతాగుణంపట్ట; ప్రవణా!= తత్పరత కలవాడా! (ప్రసన్నమైన ఆకృతి కలవాడా! - అని అర్థం); 
తనకున్‌= నా భర్తకు; నెలవరుస= నెలవారీవంతు; వచ్చినన్‌= వచ్చి; ఇనరథ+వహనమునకున్‌= సూర్యరథాన్ని మోయటానికి; 
ఆతండు= ఆయన; ఏంగినవాండు= వెళ్ళాడు; ఏడు+ఎనిమిది= ఏడులేక ఎనిమిది; దివసములకున్‌= రోజులకు; ఇట= ఇక్కడికి; 
చనుదెంచున్‌= తిరిగి వస్తాడు; ఇది= ఇది; తథ్యము= నిజం. 
తాత్పర్యం: 'ఓ ప్రసన్నమూర్తీ! నెలవారీ వంతు రావటంతో నా భర్త సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళాడు. ఏడు 
ఎనిమిది రోజులలో వస్తాడు. ఇది నిజం. (సూర్యరథానికి సర్పాలే రజ్ఞువులని పురాణప్రసిద్ధి.) 
క. అతని తెబింగిట్టిది వాం । ఛిత మెయ్యది యిత్తు ననఘ! చెప్పు మనుడు నా 

సతి కిట్లను భృగుండు “భవ । త్పతి( గనుటయ కాక వాంఛ దక్కును గలదే? 567 


ప్రతిపదార్థం: అనఘ != ఓ పవి(త్రుడా!; అతని తెజుంగు= నా భర్త (ఉద్యోగ) పద్దతి; ఇట్టిది= ఇటువంటిది (నెలనెలా ఒక వారం 
రోజులు సూర్యరథవహనానికి వెళ్ళటం); వాంఛితము= నీ కోరినది; ఏ+అది?= ఏమిటి?; ఇత్తున్‌= ఇస్తాను; చెప్పుము; అనుడున్‌= 
అనేసరికి; ఆ సతికిన్‌= ఆ పతివ్రతతో; భృగు(డు= భృగువు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; భవత్‌= నీయొక్క;పతిన్‌= 
భర్తను; కనుట+అ+కాక= దర్శించటం ఒక్కటే తప్ప; తక్కును= మరొక; వాంఛ= కోరిక; కలదే?= నాకు ఉన్నదా?(లేదని అర్థం). 
తాత్సర్యం: ఓ పావనుడా! నా భర్త చేసే ఉద్యోగం పద్దతి ఇది. నెలనెలా ఒకవారం రోజులు సూర్యరథ వహనానికి 
వెళ్ళుతాడు. నీ కోరిక ఏమిటో చెప్పుము, తీరుస్తాను” అన్నది ఆ పతివ్రత. అమ్మా! నీ భర్తను దర్శించటంకంటె 
నాకు వేరే కోరిక ఏమీ లేదు' అని అన్నాడు భృగువు. 


వ. అయ్యురగవల్లభు వచ్చునంతకు నుల్ల వనంబున నిలిచెద; నవ్విభుండు వచ్చినప్పుడు మటివక నా తెటిం 
గెటింగింపవలయిు' నని పలికి పోయి భృగుండు గోమతీతట పుణ్యారణ్యంబున జప్యపరుండును 
నిరాహారుండునునై యుండె; నట్లుండ నా భుజంగపతి బాంధవులు దదీయ పత్నీపుత్ర సహితంబుగా 
నమ్మహీసురవరు పాలికిం జనుదెంచి మృదుమధురవాక్యంబుల ననునయించి 'నీ వాహారంబుగొనక 
నిలువం దొడంగిన నాటికి నే డాజవదినం బయ్యె నే మతిథిపూజా పరులము మాకు ధర్మవిరోధంబు 
గాకుండ మా చేయు నాతిథ్యంబు నాదరింపు మస త్రార్ధనంబున నన్నంబు ఫలంబు మూలంబు మథటియు 


శ్చ 
నెయ్యదియైనను భుజించి మమ్ము రక్షింపవే? యనిన వారలతో నా సువ్రతశీలుం డిట్లనియె. 568 


శాంతిపర్వను = షస్ట్థాశ్వాసము 1079 


ప్రతిపదార్థం: ఆ+ఉరగవల్లభుండు= ఆ సర్పరాజు; వచ్చునంతకున్‌= వచ్చేదాకా; ఉల్ల= అదిగో అల్లంతదూరంలో ఉన్న (ఉల్ల= 
అల్ల); వనంబునన్‌= అరణ్యంలో; నిలిచెదన్‌= వేచి ఉంటాను; ఆ+విభుండు= ఆ నాగరాజు; వచ్చినప్పుడు+అ= వచ్చిన వెంటనే; 
మటణవక= మరచిపోకుండా; నా తెజంగు= నా విషయం; ఎటింగింపన్‌+వలయున్‌= తెలియజేయాలి సుమా!; అని పలికి= అని 
చెప్పి; పోయి= వెళ్ళి; భృగుండు= భృగువు; గోమతీతట= ఆ గోమతి ఒడ్డున ఉన్న; పుణ్య+అరణ్యంబునన్‌= పవిత్రమైన అడవిలో; 
జప్యపరుండును= జప తత్పరుడూ; నిరాహారుండును+ఐ= ఆహారం తీసికోనివాడూ అయి; ఉండెన్‌= ఉన్నాడు; అట్టుండన్‌= 
అట్లా ఉండగా; ఆ భుజంగపతి= ఆ సర్పరాజు; బాంధవులు= బంధువులు; తదీయ= అతడి; పల్నీపుత్ర సహితంబుగాన్‌= 
భార్యాపుత్రులతో సహా; ఆ+మహీసురవరు= ఆ (బ్రాహ్మణుడి; పాలికిన్‌= దగ్గరకు; చనుదెంచి= వచ్చి; మృదు= సున్నితమైన; 
మధుర= తీయనైన; వాక్యంబులన్‌= మాటలతో; అనునయించి= బుజ్జగించి; నీవు; ఆహారంబు+కొనక= ఆహారం తీసుకోకుండా; 
నిలువన్‌+తొడంగిన+నాయటికిన్‌= ఇక్కడ ఉండటం మొదలుపెట్టినరోజుకు; నేడు= ఈనాడు; ఆజవదినంబు= ఆరవ రోజు; 
అయ్యెన్‌= అయింది; ఏము= మేమంతా; అతిథిపూజాపరులము= అతిథులను అర్చించటమే (వ్రతంగా కలవారం; మాకున్‌= 
మాకు; ధర్మవిరోధంబు= ధర్మలోపం (అతిథులను అర్భించకపోవటం అనే ధర్మవిరోధం); కాకుండన్‌= జరగకుండా; మా చేయు= 
మేము చేస్తున్న; ఆతిథ్యంబున్‌= అతిథిమర్యాదను; ఆదరింపుము= మన్నించి స్వీకరించుము; అస్మత్‌= మా; (ప్రార్థనంబునన్‌= 
అభ్యర్థనతో; అన్నంబు= అన్నమో; ఫలంబు= ఫలమో; మూలంబు= దుంపయో; మజీయున్‌= ఇంకా; ఏ+అది+ఐనన్‌= ఏదయినా; 
భుజించి= ఆహారంగా తీసికొని; మమ్మున్‌= మమ్ములను; రక్షింపవే!= కాపాడవా! (ధర్మలోపం నుంచి రక్షించుము); అనినన్‌= 
అనివారు అభ్యర్థించగా; ఆ సువ్రతశీలుండు= మంచిదీక్ష మంచి శీలమూ కలిగిన ఆ భృగువు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ నాగరాజు వచ్చేంతవరకు ఆ వనంలో ఉంటాను. ఆ రాజు రాగానే నా సంగతిని తెలపండి” అని 
చెప్పి, భృగుడు గోమతీపుణ్యారణ్యంలో జపం చేస్తూ, నిరాహారుడై ఉన్నాడు. అట్టా ఉండగా ఆ నాగరాజు బంధువులు 
అతడి భార్యాపుత్రులతో కలిసివచ్చి భృగువును తియ్యనిమాటలతో అనునయించి, “నీవు ఆహారం తీసికొనక నేటికి 
ఆరునాళ్ళయింది. మేము అతిథిపూజాప్రియులం. మాకు ధర్మలోపం జరుగకుండా మా ఆతిథ్యం స్వీకరించుము. 
మా కోరిక మన్నించి అన్నమో, పండ్లో, కందమూలాలో - ఏవైనా తిని మమ్ములను రక్షించుము" అని అనగా, 
ఆ నిష్టాపరుడైన భృగువు ఇట్టా అన్నాడు: 
ఉ. ' ఇంతన నేల? యేను భుజగేశ్వరు రాకయ వార్షినా(డ, నా 

కం తవునంతకుం గుడువ నాశలి నీళ్ళు ద్రావం దృష్ట యొ 

క్కింతయు లేదు గా కలిగి యే యటవీస్టలి కేంగుదెంచి యే 

కాంతమ యున్నవాండ? నియమాభిరతున్‌ నను నేంపనేటికిన్‌? 569 
ప్రతిపదార్థం: ఇంత+అనన్‌+ఏల?= ఇంతగా చెప్పటం ఎందుకు?; ఏను= నేను; భుజగ+-ఈశ్చరు= ఆ సర్పరాజు యొక్క; 
రాకయ= రాకకే; వార్చినాండన్‌= ఎదురుచూస్తున్నాను; అంత+అవునంతకున్‌= అంతవరకూ (అది సిద్దించే దాకా); నాకు; కుడువన్‌= 
భుజించటానికి; ఆ(కలి= ఆకలీ; నీళ్ళులు= నీరు; (త్రావన్‌= (త్రాగటానికి; తృష్ణ కోరికా; ఒక్కింతయున్‌= కాసింతకూడా; లేదు; 
(ఆకలీ ఉండదు దప్పికా ఉండదు అని - లేదు+కాక= ఉండనే ఉండదు - అని కానీ); కాక= అట్టా కాక; అలిగియే= 
కోపించినందువలనా; అటవీస్థలికిన్‌= ఈ అరణ్యప్రదేశానికి; ఏంగుదెంచి= వచ్చి; ఏకాంతము+అ= ఒంటరిగా; ఉన్నవాండన్‌?= 
నేను ఉన్నది? (అలిగి ఇక్కడికి రాలేదు కదా!- అని); నియమ= ఒక నియమంపట్ల; అభిరతున్‌= పట్టుదల గలవాడనైన; ననున్‌= 
నన్ను; ఏ(పన్‌+ఏటికిన్‌= ఇట్లా బాధపెట్టటం ఎందుకు? (ఇబ్బంది పెట్టటం దేనికి?) 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1080 


తాత్పర్యం: “అయ్యా! ఇంతంతమాటలు అనటం ఎందుకు? సర్పరాజు రాకకొరకు ఎదురు చూస్తున్నాను. అది 
సిద్ధించేవరకూ నాకు ఆకలీ ఉండదు, దప్పికా ఉండదు. అంతేకాని, నేను అలిగి ఇట్టా వచ్చేసి ఈ అడవిలో 
ఏకాంతంగా కూర్చుండలేదుగదా! ఒక నియమంతో ఉన్నాను. నన్ను బాధపెట్టటం ఎందుకు చెప్పండి! 


క. మీకును ధర్మవిరోధము । గాకుండుట కేన పూ(ట గారవమున నా 
లోకింపుం డింక దివసయు । గాకలనమున౦ గల్ల వ్రతసమాప్తియు. గలుగున్‌. 570 


ప్రతిపదార్థం: మీకునున్‌= మీకు కూడా; ధర్మవిరోధము= ధర్మలోపం; కాకుండుటకున్‌= కాకుండా ఉండటానికి; ఏను+అ= 
నేనే; పూంట= పూచీ (ఆ బాధ్యతనాది - అని); గారవమునన్‌= (ప్రేమతో; ఆలోకింపుండు= చూడండి (వేచి ఉండండి); ఇంకన్‌= 
మరొక; దివసయుగ= రెండురోజులు; ఆకలనమున్‌= కడవటంకూడా; కల్లన్‌= జరిగితే; వ్రతసమాప్తియున్‌= నా (నిరాహార) 
దీక్షాసమాప్తి కూడా; కలుగున్‌= జరుగుతుంది. 

తాత్పర్యం: మీకు ధర్మవిరోధం జరుగకుండా ఉండటానికి నాదీ పూచీ. కాస్త గౌరవంతో వేచి చూడండి. మరొక 
రెండురోజులు ఇట్లాగే గడిస్తే నా వ్రతం కూడా పూర్తి అయిపోతుంది. 


క _ విను. డష్టమమగు దివసం । బున ముదమారంగ నిందు భుజగేంద్రుండు రా 
కునికి గలిగెనేనియు( బర । దినమున. గుడిచెద భవన్మతిం బ్రియ మెస6గన్‌. 571 
ప్రతిపదార్థం: వినుండు= వినండి; అష్టమము+అగు= ఎనిమిదవదైన; దివసంబునన్‌= రోజున; ముదమారంగన్‌= సంతోషకరంగా; 
ఇందున్‌= ఇక్కడికి; భుజగ+ఇంద్రుండు= ఆ సర్పరాజు; రాక+ఉనికి= రాకపోవటం; కలిగెన్‌+ఏనియున్‌= జరిగినట్టయితే 
(రాకపోతే); పరదినమునన్‌= ఆ మరుసటిరోజున; భవత్‌+మతిన్‌= మీ కోరికమేరకు (మీ ఆలోచన (ప్రకారం); ప్రియము+ఎస6గన్‌= 
ఇష్టం అతిశయించేట్టు (పూర్తి ఇష్టంతో); కుడిచెదన్‌= భుజిస్తాను. 
తాత్సర్యం: అయ్యా! వినండి. ఎనిమిదవ రోజుకు ఆ సర్పరాజు రావాలి. ఒకవేళ రాకపోతే ఆ మర్నాడు మీరు 
కోరినట్లే హాయిగా ఇష్టపడి భోజనం చేస్తాను. 
వ. మీర లిత్తెజంగున కనుజ్ఞ సేయవలయు' నని సంప్రార్థనీయస్వరంబునం బలికిన వారలందటు నొడంబడి 
నిజనివాసంబులకుం జని రయ్యష్టమ దివసంబున. 572 


ప్రతిపదార్థం: మీరలు= మీరు; ఈ+తెజంగునకున్‌= ఈ పద్దతికి; అనుజ్ఞ= అనుమతి; చేయవలయున్‌= ఈయవలెను; అని= 
అని; సంప్రార్థనీయ+స్వరంబునన్‌= వేడుకొనే కంఠస్వరంతో; పలికినన్‌= అడిగేసరికి; వారలు+అందణున్‌= వారంతా; ఒడంబడి= 
అంగీకరించి; నిజనివాసంబులకున్‌= తమ తమ గృహాలకు; చనిరి= వెళ్ళారు; ఆ+అష్టమ దివసంబునన్‌= ఆ ఎనిమిదవ రోజున- 
తాత్పర్యం: మీరు దీనికి అంగీకరించాలి” అని ఆయన వేడుకొనగా, వాళ్ళందరూ దానికి అంగీకరించి తమ 
నివాసాలకు వెళ్ళిపోయారు. ఎనిమిదవ రోజున. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వరుస దినంబులు దీటిన । నరవిందాప్తుండు దనకు ననుమతి సేయం 
గురువంశముఖ్య! తగ న । య్యురగాధీశుండు విభవమొప్పంగ వచ్చెన్‌. 573 


ప్రతిపదార్థం: కురువంశముఖ్య!= కురువంశంలో 'ప్రధానమైనవాడా (పెద్దవాడా) ఓ ధర్మరాజా!; వరుసదినంబులు= తనవంతు 
రోజులు (తన చుట్టు రోజులు); తీటినన్‌= తీరిపోగా; అరవింద+ఆప్తుండు= పద్మాలకు మిత్రుడైన సూర్యుడు; తనకున్‌= తనకు; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1081 


అనుమతి+చేయన్‌= వెళ్ళటానికి అనుమతి ఈయగా; తగన్‌= తగినట్టు; ఆ+ఉరగ+అధీశుండు= ఆ సర్పరాజు; విభవము+ఒప్పంగన్‌= 
తన వైభవం అతిశయించేటట్టు; వచ్చెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! సర్పరాజుకు సూర్యరథాన్ని మోయవలసిన తనవంతు రోజులు గడిచిపోయాయి. సూర్యుడు 
అనుమతి ఇచ్చాడు. ఆ సర్పరాజు వైభవంగా ఇంటికి తిరిగివచ్చాడు. 
ఉ. వచ్చిన సంభ్రమంబు గరువంపు టెలర్వును నుల్లసిల్లి మే 

నచ్చు పడంగ6 జేయ జెలు వా భుజగేశ్వరుపత్ని యాతనిం 

జెచ్చెర దా నెదుర్మొని విశిష్టసమాదరయై యుపాయనం 

బిచ్చి తదీయచిత్తమునకిం పెసలార(గ( బాద్య మిచ్చినన్‌. 574 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= వచ్చేసరికి; సంభ్రమంబున్‌= హడావుడీ; గరువంపు+ఎలర్పునన్‌= అతిశయం తాలూకు విజృంభణలతో; 
ఉల్లసిల్లి= సంతోషించి; మేను= శరీరం (ఆకారం); చెలువున్‌= ఆ సౌందర్యాన్ని (సంభ్రమమూ గరువమూ - వీటి విలాసాన్ని); 
అచ్చుపడంగన్‌+చేయన్‌= స్పష్టపడేటట్టు చేయగా (స్వేదరోమాంచాదులతో అవి స్పష్టపడ్డాయి - అని); ఆ+భుజగ+-ఈశ్వరు+పత్ని= 
ఆ సర్పరాజుగారి భార్య; ఆతనిన్‌= ఆ సర్పరాజును; చెచ్చెరన్‌= వెంటనే (వేగంగా); తాను= సర్పరాజు భార్య; ఎదుర్కొని= 
ఎదురు సన్నాహం వెళ్ళి; విశిష్ట= విశేషమైన; సమాదరయై= ఆదరంతో కూడినదై; ఉపాయనంబు+ఇచ్చి= ((పేమసూచకంగా) 
బహుమతి ఇచ్చి; తదీయ= ఆతని; చిత్తమునకున్‌= హృదయానికి; ఇంపు+ఎసలారంగన్‌= ఇంపు కలిగేటట్టు; పాద్యము= పాదోదకం; 
ఇచ్చినన్‌= ఈయగా (తరువాతి పద్యంతో అన్వయం). 

తాత్పర్యం: సర్పరాజు భార్య హడావుడిగా “నా భర్త ఇంటికి వచ్చాడు” అనే అతిశయంతో ఎదురువెళ్ళి ఆదరంగా 
బహూకరించి తీసికొని వచ్చింది. కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది. సర్పరాజు మనస్సు ఈ ఆదరానికి సంతోషించింది. 
వ. సంప్రీతుండై సముచితప్రకారంబున నుండె నట్లున్న యన్నాగేంద్రుండు సమీపాసీనయైన యద్దేవి 

నాలోకించి. 575 

ప్రతిపదార్థం: సంప్రీతుండై= సంతోషించినవాడై; సముచితప్రకారంబునన్‌= తగిన పద్దతిలో; ఉండెన్‌= ఉన్నాడు; అట్లు+ఉన్న= 
అలా ఉన్నటువంటి; ఆ+నాగేంద్రుండు= ఆ నాగరాజు; సమీప= తనకు దగ్గరగా; ఆసీనయెన= కూర్చునిఉన్న; ఆ+దేవిన్‌= ఆమెను 
(తనభార్యను); ఆలోకించి= చూచి. 

తాత్సర్యం: సర్పరాజు సంతోషించాడు. తనకు దగ్గరగా ఉన్న భార్యను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “అతివ! సేమమె? తగ దేవతాతిథి ప్ర । పూజనంబులు నడచునే? పూర్వవృత్తి 

యెడలి యేను లేకునికి నేమేని వికల । మయ్యెనో? చెప్పు' మనవుడు నా మృగాక్షి, 576 
ప్రతిపదార్థం: అతివ= ఓ మగువా! సేమమె?= క్షేమమేనా?; తగన్‌= తగిన పద్దతిలో; దేవతా+అతిథి+ప్రపూజనంబులు= 
దేవతాపూజలూ, అతిథిసీవలూ; నడుచునే?= సాగుతున్నాయా?; ఏనున్‌= నేను; లేకునికిన్‌= లేకపోవటంతో; పూర్వవృత్తి+ఎడలి= 
మునుపటి పద్దతి తప్పిపోయి; ఏమేనిన్‌= ఏదయినా; వికలము+అయ్యెనో?= పొరపాటు జరిగిందా?; చెప్పుము; అనవుడున్‌= 
అనగానే; ఆ+మృగాక్షి= లేడి కన్నులవంటి కన్నులుగల ఆ వనిత, 
తాత్సర్యం: 'ఓ అతివా! క్షేమమే కదా! దేవతాపూజలూ, అతిథి పూజలూ యథావిధిగా జరుగుతున్నాయా? నేను 
ఊళ్ళో లేనుకదా అని మునుపటి పద్దతి తప్పిపోయి ఏమయినా మార్పులూ పొరపాట్లూ జరిగాయా? చెప్పుము” 
అని ఆ సర్పరాజు (ప్రేమగా అడిగాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1082 


ఉ.  ఆతనితోడ నిట్లనియె 'నంత యెటుంగమి రాదు నీదు శి 
క్షాతిశయంబు గల్మి భుజగాధిప! నాకు6 దగన్‌ సమస్తదే 
వాతిథి పూజనంబులు సమగ్రములై నడచెన్‌ సుహృజ్ఞన 
ప్రీతియు మున్నపోలె నవిభేదత యొప్పంగ నిర్వహించితిన్‌.” 577 


ప్రతిపదార్థం: ఆతనితోడన్‌= ఆ సర్పరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఆమె ఇలా అంది; భుజగ+అధిప!= ఓ సర్పరాజా!; నీదు= 
నీవు ఇచ్చిన; శిక్షా= అభ్యాసంతాలూకు (తర్ఫీదు); అతిశయంబు+కల్మిన్‌= జాన్నత్యం ఉండటంవల్ల; నాకున్‌= నాకు; 
అంత+ఎణుంగమి= ఆ మాత్రం ఎరగకపోవటం; కాదు= లేదు (ఆమాత్రం ఎరుగుదునులెమ్ము - అని); తగన్‌= తగినపద్దతిలో; 
సమస్తదేవ= సకలదేవతల; అతిథి= అతిథుల పూజనంబులు= అర్చనలు; సమ(గములై= పరిపూర్ణాలై; నడచెన్‌= సాగాయి; 
సుహృద్‌+జన= స్నేహితుల; ప్రీతియున్‌= సంతృప్తికూడా (వారిని గౌరవించి ఆనందింపజేయటమనేది సైతం); మున్ను+అ+పోలెన్‌= 
మునుపటివలెనే; అవిభేదతన్‌= ఏమీ తేడా లేకుండా; ఒప్పంగన్‌= ఒప్పేట్టు; నిర్వహించితిన్‌= నిర్వహించాను. 


తాత్సర్యం: “ఓ సర్పరాజా! నే నేమీ ఆమాత్రం ఎరుగనిదానిని కాదు. ఇంతకాలమూ నీవు ఇచ్చిన శిక్షణ ఉన్నది 
కదా! దేవతాపూజలూ అతిథిసత్కారాలూ అన్నీ సమ(గ్రంగా యథావిధిగా జరిగాయి. స్నేహితులను గౌరవించి 
సంప్రీతులను చేయటమనేది కూడా మునుపటివలెనే ఏమీ తేడా లేకుండా నిర్వహించాను” అని బదు లిచ్చింది. 


వ. అని వెండియు. 578 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, గురుభక్తి శిష్యులకును, వేదపరత వి । ప్రులకును, జనరక్ష భూపతులకు, 
న్యాయార్దనంబు వైశ్యజనంబులకు. ద్రివ । రారాధనంబు శూద్రావళికిని, 
బతివాక్య కరణంబు భటులకు, సర్వోప । కారక్షమంబైన సారభూత 
మనగ బెంపొందు గృహస్థాశ్రమంబుపై । వారని ప్రియ మెల్లవారలకును, 


తే లోక మేల? యేనేల? యి ట్టేకతంబ । యింద్రియంబుల( గుదియించి యిచ్చ నడంచి 
యుండువాండ€ గాకను మతి యోగికిని, బ । తివ్రతాత్వంబు భార్యకు సువ్రతములు. 579 


ప్రతిపదార్థం: గురుభక్తి= గురువుపట్ట భక్తి శిష్యులకును= శిష్యులకూ; వేదపరత= వేదాలపట్ట తత్పరత; విప్రులకును= 
'బ్రాహ్మణులకూ; జనరక్ష= (ప్రజలను రక్షించటం; భూపతులకున్‌= రాజులకూ; న్యాయ+ఆర్జనంబు= న్యాయంగా ధనాన్ని 
సంపాదించటం; వైశ్యులకున్‌= కోమటులకూ; (త్రివర్ల= సై మూడు వర్గ్ణాలవారినీ; ఆరాధనంబు= అర్భించటం; శూద్ర+ఆవళికిని= 
శూద్రుల సమూహానికీ; పతి= ప్రభువుయొక్క; వాక్య= ఆజ్ఞను; కరణంబు= చేయటం; భటులకున్‌= సేవలకూ( సైనికులకూ); 
సర్వ= అందరికీ; ఉపకార= ఉపకరించటంలో; క్షమంబు+ఐన= సమర్థమైన; సారభూతము= సార ప్రాయమయినది; అనంగన్‌= 
అని; పెంపొందు= (ప్రశస్తిని పొందిన; గృహస్థ+ఆ(శ్రమంబుపైన్‌= గృహస్థాశ్రమం మీద; వారని= వారింపరాని; ప్రియము= (పేమ; 
ఎల్లవారలకును= అందరికీ; (సువ్రతములు); లోకము+ఏల?= ఈ లోకం ఎందుకు? ఏను+ఏల?= నేను ఎందుకు?; ఇట్టు= 
ఇట్లా; ఏకతంబు+అ= ఒంటరిగా (ఏకాంతంలో)నే; ఇం(ద్రియంబులన్‌= ఇంద్రియాలను; కుదియించి= నిగ్రహించి; ఇచ్చన్‌= 
కోరికను; అడంచి= అణచివేసి; ఉండువా(డన్‌+కాక= ఉండిపోతానే తప్ప; అను= అనేటటువంటి; మతి= బుద్ది; యోగికినిన్‌= 
యోగికీ; పతివ్రతాత్వంబు= పాతివ్రత్యం; భార్యకున్‌= భార్యకూ; సువ్రతములు= ఆచరించదగిన వ్రతాలు (నియమాలు). 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1083 


తాత్పర్యం: గురువుపట్ట భక్తి శిష్యులకు వ్రతం. వేదతత్సరత (బ్రాహ్మణులకు (వ్రతం. లోకరక్షణ రాజులకు వ్రతం. 
న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం. పై మూడు వర్గాలవారినీ సేవించటం శూద్రులకు వ్రతం. 
రాజాజ్ఞను శిరసావహించటం భటులకు (వ్రతం. సర్వా శ్రమాల వారికీ ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద 
(పేమ అందరికీ వ్రతం. లోకం ఏమిటి? నే నేమిటి? ఇవన్నీ నాకెందుకట! హాయిగా ఏకాంతంలో తపస్సు చేసికొంటూ 
ఇం(ద్రియాలను జయిస్తాను, కోరికలను జయిస్తాను - అనే బుద్ది కలిగి ఉండటం యోగికి వ్రతం. పాతివ్రత్యం 
భార్యకు (వ్రతం. 


వ. _కావునధర్మసూక్షసంవేది వగు నీదు చిత్తంబున భేదం బొక్కింతయేనియు దొడరునట్టి విధంబున వర్తింతునే? 
యొకండు విన్నపంబు సేయంగల దవధరింపుము. పరమపావనమూర్తి యొక్కమహీసురోత్తముం డిచ్చటికి 
వచ్చి యభ్యర్షితుండై భవత్పతి దర్శింప వచ్చితిననియె. గార్యంబేమి? యని యడిగిన నాకుం జెప్పకుండె; నేను 
నీవట సనుటం జెప్పిన విని యట్లయిన నా భుజంగవిభుండు వచ్చునంతకు నుల్ల వనంబున నుండెద నతండు 
వచ్చిన నా తెజిం గెటింగింపు మని చని యేడెనిమిది నాళ్ళేని జప్యపరుండును నిరాహారుండునై యున్నవాడు; 
నీ వచ్చటి కరిగి యతని సంభావింపవలయు నని చెప్పిన నా సర్ప గ్రామణి గుపితచిత్తుండై. 580 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ధర్మసూక్ష్మ= ధర్మసూక్ష్మాలను; సంవేదివి+అగు= తెలిసినవాడవైన; నీదు= నీయొక్క; 
చిత్తంబునన్‌= మనస్సులో; భేదంబు= బాధ; ఒక్కింత+ఏనియున్‌= కొంచెమయినా; తొడరునట్టి= కలిగేటటువంటి; విధంబునన్‌= 
విధంగా; వర్తింతునే?= (ప్రవర్తిస్తానా?; ఒకండు= ఒకానొకటి; విన్నపంబు= విజ్ఞాపన; చేయన్‌= చేయటానికి; కలదు= ఉంది; 
అవధరింపుము= దయతో ఆలకించుము; పరమపావనమూర్తి= మిక్కిలిపవిత్రమైన ఆకారం కలవాడు; ఒక్క= ఒకానొక; 
మహీసుర+ఉత్తముండు= (బ్రాహ్మణోత్తముడు; ఇచ్చటికిన్‌= ఇక్కడికి (మన ఇంటికి); వచ్చి= విచ్చేసి; అభ్యర్చితుండై= 
పూజింపబడినవాడై; భవత్‌= (అమ్మా!) నీయొక్క; పతిన్‌= భర్తను; దర్శింపన్‌= దర్శించటంకోసం; వచ్చితిన్‌= వచ్చాను; అనియెన్‌= 
అన్నాడు; కార్యంబు= పని; ఏమి?= ఏమిటి?; అని; అడిగినన్‌= అడిగితే; నాకున్‌= నాకు; చెప్పక+ఉండెన్‌= చెప్పలేదు; నేనున్‌= 
నేను; నీవు; అట= సూర్యరథవహనం కోసమని అట్లా; చనుటన్‌= వెళ్ళటాన్ని; చెప్పినన్‌= తెలియజేస్తే; విని; అట్టు+అయినన్‌= 
అట్లాగైతే; ఆ+భుజంగవిభుండు= ఆ సర్పరాజు; వచ్చునంతకున్‌= వచ్చేదాకా; ఉల్ల= అల్లదిగో ఆ; వనంబునన్‌= అరణ్యంలో; 
ఉండెదన్‌= (నిరీక్షిస్తూ) ఉంటాను; అతండు= ఆ సర్పరాజు; వచ్చినన్‌= వస్తే (రాగానే); నా తెజంగున్‌= నా విషయం; 
ఎజీంగింపుము= తెలియచేయుము; అని; చని= వెళ్ళి; ఏడు+ఎనిమిదినాళ్ళు+ఏనిన్‌= ఏడెనిమిది రోజులయినా; జప్యపరుండును= 
జపతత్సరుడూ; నిరాహారుండునున్‌+ఐ= ఆహారం ఏమీ తీసికోనివాడుగా; ఉన్నవాండు= ఉన్నాడు; నీవు= నీవు; అచ్చటికిన్‌= 
అక్కడికి; అరిగి= వెళ్ళి; అతనిన్‌= ఆ బ్రాహ్మణుడిని; సంభావింపన్‌+వలయున్‌= గౌరవించాలి; అని= అని; చెప్పినన్‌= ఆమె 
చెప్పేసరికి; ఆ సర్ప(గ్రామణి= ఆ నాగరాజు ((గ్రామణి= నాయకుడు); కుపిత= కోపించిన; చిత్తుండై= హృదయం కలవాడై 
(కోపించిఅని). 


తాత్సర్యం: కాబట్టి ధర్మరహస్యం తెలిసిన నీదు హృదయంలో ఏమా(త్రం భేదం కలిగే విధం వర్తిస్తుందా? నాది 
ఒక విన్నపం ఉన్నది. వినుము. పవిత్రుడైన ఒక (బ్రాహ్మణోత్తముడు ఇచ్చటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి “మీ 
భర్తను దర్శించటానికి వచ్చాను” అన్నాడు. “పని ఏమిటి?" అని అడిగాను. దాని కతడు సమాధానం చెప్పలేదు. 
నేను-నీవు అక్కడికి వెళ్ళటం తెలిపాను. “అయితే, ఆ నాగరాజు వచ్చేంతవరకు అల్లంత దూరంలో ఉన్న వనంలో 
ఉంటాను. ఆయన వస్తే నా సంగతి తెలియజేయుము” అని వెళ్ళి, ఏడెనిమిది నాళ్ళైనా జపంలో ఉండి, నిరాహారుడై 
ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళి అతడిని పలుకరించాలి” అని చెప్పగా, ఆ నాగరాజు కుపితుడై. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1084 


క. *“ఏనటె! యొక్కెడ కొక్కొరు(। గానంగం బోదు నటె! దేవగణము నసురులున్‌ 
లోనుగ నన్నే చందము । మానుగ నడపుదురు తలంపుమా చతురమతీ! 581 


ప్రతిపదార్థం: చతురమతీ!= ఓ నెజుజాణా! (చతురమైన మతి కలదానా!); ఏనటె!= నేనా!; ఒక్క+ఎడకున్‌= మరొకచోటుకు; 
ఒక్కొరున్‌= మరొకరిని; కాన(గన్‌= దర్శించటానికి; పోదునటె!= వెడతానా! (వెళ్ళటమా!); దేవగణమున్‌= దేవతల సమూహమూ; 
అసురలున్‌= రాక్షసులూ; లోనుగన్‌= మొదలైనవారు; నన్నున్‌= నన్ను (నాపట్ట); ఏ చందము= ఏ (ప్రకారం; మానుగన్‌= గౌరవంగా 
(ఏ చందముమానుగన్‌= ఏ (ప్రకారంగా); నడపుదురు= నడుపుతూ ఉంటారో (నన్ను ఎట్లా గౌరవిస్తుంటారో); తలథుమా= 
ఒకసారి గుర్తుచేసుకో. 


తాత్సర్యం: 'ఓ నెణజాణా! నేనా! ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళి ఎవరినో దర్శించటమా! అసంభవం. దేవతలూ, 
రాక్షసులూ ఇంకా తక్కినవారూ నాపట్ల ఎట్లా ఉంటారో, ఎంత గౌరవం చూపుతారో నీవు ఎరుగుదువు అది 
ఒకసారి గుర్తుకు తెచ్చుకొమ్ము. వా డెవడి దర్శనానికో నన్ను వెళ్ళమంటా వేమిటి! 


తే. అనిన నీ రాక వార్చి మహాశతోడ । నున్న విప్రుని యభిలాష మొక్కభంగిం 
దీర్పకుండుట ధర్మువే? ధీరశాంత । చిత్త! నీయట్టి యాచారవిత్తమునకు. 582 


ప్రతిపదార్థం: అనినన్‌= అనేసరికి; ధీర శాంత చిత్త!= గంభీరమైన శాంతమైన చిత్తం కలవాడా!; నీ రాక= నీ ఆగమనం; వార్చి= 
(ఎదురుచూస్తూ) ప్రతీక్షించి; మహా+ఆశతోడన్‌= పెద్ద ఆశతో; ఉన్న= ఉన్నటువంటి; విప్రుని= బ్రాహ్మాణుడియొక్క; అభిలాషము= 
కోరికను; ఒక్కభంగిన్‌= ఒక విధంగా; తీర్చక+ఉండుట= తీర్చకపోవటం; నీ+అట్టి= నీవంటి; ఆచారవిత్‌+ తమునకున్‌= సదాచారం 
తెలిసినవారిలో గొప్పవాడికి; ధర్మువు+ఏ ?= ధర్మమా? (న్యాయమా?) 


తాత్సర్యం: ధీరశాంతచిత్తుడా! నీ రాకకొరకు వేచి ఆశతో ఎదురుచూస్తున్న ఒక (బ్రాహ్మణుడి కోరికను 
తీర్చకపోవటం నీవంటి ధర్మవేత్తకు న్యాయమా? చెప్పుము. 


క ధరణీసురు నాస సెజిచినం । బొరసిన పాపాగ్ని( గాల్పం బూనెదవే? నీ 
పురుషార్దంబును సముచిత । పరత్వమును గృపయు ధర్మపాండిత్యంబున్‌. 583 


ప్రతిపదార్థం: ధరణీసురు= బ్రాహ్మణుడియొక్క; ఆస= ఆశను; చెజిచినన్‌= నాశనం చేసినందువలన; పొరసిన= ఉత్పన్నమైన; 
పాప+అన్నిన్‌= పాపము అనే అగ్నిలో; నీ= నీయొక్క; పురుషార్థంబునున్‌= ముక్తినీ; సముచిత పరత్వమునున్‌= ఉచితజ్ఞతను 
(సముచితమైన దానిపట్ల తత్పరత కల్లి ఉండుట) లేదా స(త్రవర్తననూ; కృపయున్‌= దయనూ; ధర్మపాండిత్యంబున్‌= ధర్మాలపట్ల 
నీకున్న పాండిత్యాన్నీ; వీటన్నింటినీ; కాల్పన్‌+పూనెదవే?= దగ్ధం చెయ్యటానికి పూనుకొంటావా?; 

తాత్పర్యం: ఒక (బ్రాహ్మణుడిని నిరాశపరిచి, ఆ పాపాన్షిలో నీ ముక్తినీ, బౌచిత్యాన్నీ, దయనూ, ధార్మిక 
పాండిత్యాన్నీ - వీటన్నింటినీ తగులబెట్టుకొంటావా? 


క విను మాశావిచ్చేదన | మున. బాటిలు బ్రహ్మహత్య, భుజగోత్తమ! ధ 
ర్మనిరూఢు(డైన పురుషున । కును దద్దిజునాస దీర్ప(గోరుట వలదే? 584 


ప్రతిపదార్థం: భుజగ+ఉత్తమ!= ఓ సర్బరాజా!; వినుము= వినండి; ఆశా+విచ్చేదనమునన్‌= ఆశను సంహరించటంవలన; (బ్రహ్మ 
హత్య= బ్రాహ్మణుడిని సంహరించిన దోషం; పాటిలున్‌= కలుగుతుంది (చుట్టుకొంటుంది); ధర్మ= ధర్మంపట్ట; నిరూఢుండు+ఐన= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1085 


నిష్టకల్గినవాడైన; పురుషునకును= మానవుడికి; తద్‌= ఆ; ద్విజు= బ్రాహ్మణుడి; ఆస= కోరిక; తీర్చన్‌+కోరుట+వలదే?= తీర్చాలి 
అనుకోవటం అవసరంలేదా? 
తాత్సర్యం: ఓ సర్పరాజా! (బ్రాహ్మణుడి ఆశను ఖండిస్తే (బ్రాహ్మణుడినే సంహరించినంతటి పాపం చుట్టుకొంటుంది. 
నీవు ధర్మపరుడవు. అట్లాంటి విప్రుల కోరిక తీర్చటం నీవు కోరుకొనవలసింది కాదంటావా! 
క మౌనమున దృఢజ్ఞానము । దానంబున నభ్యుదయము ధర్మనిరత! యా 
ar 

శా నిర్వహణంబున నర । కానీక నిహరణ సౌఖ్య మగునండ్రు బుధుల్‌. 585 
ప్రతిపదార్థం: ధర్మనిరత!= ఓ ధర్మతత్సరుడా! (ధర్మంపట్ట నిరతి కలవాడా); మౌనమునన్‌= మౌనంవలన; దృఢజ్ఞానము= 
నిశ్చలమైన (గాఢమైన); జ్ఞానమున్‌= జ్ఞానమూ; దానంబునన్‌= దాతృత్స్వంవలన; అభ్యుదయమున్‌= అభివృద్దీ; ఆశా నిర్వహణంబునన్‌= 
ఆశలు తీర్చినందువలన; నరక+అనీక= నరకలోకాల (అనీకం= గుంపు); నిహరణ= పరిహరణరూపమైన (పరిహరణంతో కలిగిన); 
సౌఖ్యము= సుఖమూ; అగున్‌= కలుగుతాయి అని; బుధుల్‌= పండితులు; అండ్రు= అంటూ ఉంటారు. 
తాత్సర్యం: ఓ ధార్మికా! మౌనంవలన దృఢజ్ఞానమూ, దానంవలన అభ్యుదయమూ, ఆశలు తీర్చినందువలన 
నరకలోక బాధ తప్పిపోయి స్వర్గలోకసుఖాలు లభిస్తా యని పెద్దలు చెప్పుతూ ఉంటారు. 
తే. చాతకము వానంగోరెడు చందమొంద । నెదురుచూచుచు నున్నవా( డిందు నీదు 

రాక కక్కట! యడవిలో బ్రాహ్మణుండు । రోష ముడుగుము ధర్మనిరూఢ హృదయ! 586 
ప్రతిపదార్థం: ధర్మ= ధర్మంపట్ట; నిరూఢ= గాఢంగా నాటుకొన్న; హృదయ!= హృదయం కలవాడా!; చాతకము= చాతకపక్షి; 
వానన్‌= తొలకరివానను; కోరెడు+చందము+ఒందన్‌= కోరినరీతిలో పొందేవిధంగా; ఇందున్‌= ఇక్కడ; అడవిలోన్‌= అరణ్యంలో; 
(బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; నీదు= నీయొక్క; రాకకున్‌= ఆగమనానికి; ఎదురుచూచుచున్నవాండు= నిరీక్షిస్తున్నాడు; అక్కట!= 
అయ్యో!; రోషము= రోషాన్ని (నేనా! వెళ్ళటమా! అనే రోషాన్ని); ఉడుగుము= విడిచిపెట్టుము. 
తాత్పర్యం: ధర్మనిరూఢమైన హృదయం కలిగిన ఓ సర్సరాజా! తొలకరి వానకొరకు చాతకం ఎదురుచూసేటట్టు 
నీ రాకకొరకు ఎదురుచూస్తూ ఆ విప్రుడు ఇక్కడే ఈ అడవిలోనే ఉన్నాడు. అయ్యో! నీ రోషం చాలించుము. 


విశేషం: అలం: ఉపమ. 

వ. అని పత్ని బోధించిన. 587 
ప్రతిపదార్థం: అని; పత్ని= భార్య; బోధించినన్‌= బోధించేసరికి. 

తాత్సర్యం: అని భార్య బోధించగా. 


చ. అనయముందేణతి నాగపతి యక్కనులానన మోము సూచి యి 
ట్లను 'నొరుC గానం బొమ్మనిన యంతన రోషము వచ్చి యిట్టు లొ 
ప్పని పలుకుల్‌ సగర్వమున( బల్మితి దానికి శంకలేక చె 
ప్పిన జతనంపు ధర్మమునఈ బేర్మియు నాకు నొనర్హి తుగ్గ్నలీ! 588 


ప్రతిపదార్థం: అనయమున్‌= పూర్తిగా (నయము= నీతి. అది కానిది అనయము= అధర్మం. దానినుండి); తేజి= తేరుకొని; 
నాగపతి= ఆ నాగరాజు; ఆ+కమల+ఆనన= ఆ పద్మముఖి; మోము= ముఖం; చూచి; ఇట్టు+అనున్‌= ఇట్లా అంటున్నాడు (అన్నాడు); 


శాంతిపర్వము - షష్టాశ్వాసము 1086 
ఉగ్మలీ!= ఓ వనితా!; ఒరున్‌= పరుడిని; కానన్‌= దర్శించటానికి; పొమ్ము= వెళ్ళు; అనిన+అంతన= అన్న వెంటనే; రోషమువచ్చి= 
నాకు రోషం పొడుచుకు వచ్చి; ఇట్టులు= ఇట్లా; ఒప్పని= తగని; పలుకుల్‌= మాటలు; సగర్వమునన్‌= అహంకారంతో; పల్కితిన్‌= 
పలికాను; దానికిన్‌= అలా చేసినదానికి; శంకలేక= జంకూ గొంకూ లేకుండా (ఇంక ఎంత మండిపడతానో - అనే శంక 
పెట్టుకోకుండా); చెప్పిన= నీవు ఉపదేశించినటువంటి; జతనంపు ధర్మమునన్‌= ప్రయత్నధర్మంవలన (ఆచరించవలసిన 
ధర్మంవలన); నాకున్‌= నాకు; పేర్మియున్‌= ప్రతిష్టను; ఒనర్భితి(వి)= సమకూర్చావు. 
తాత్పర్యం: భార్య చేసిన ఉపదేశంతో నాగరాజు తేరుకొన్నాడు. సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. 'ఓ వనితా! ముక్కూ 
మొగమూ తెలియనివాడిని దర్శించి రమ్మని నీవు అనటంతోనే నాకు రోషం పొడుచుకొని వచ్చింది. ఆ గర్వంతో 
అనరాని మాటలు అన్నాను. అయినా నీవు జంకకుండా, నన్ను శంకించకుండా నాకు చేయవలసిన ధర్మాన్ని 
తెలియచేశావు. దానితో నా ప్రతిష్టను కాపాడావు. లేకపోతే ఎంత అప్రతిష్టపాలు అయ్యేవాడినో కదా! 


ఆ. కార్తవీర్య దశముఖ ప్రముఖులు జమ । దగ్ని తనయ రాఘవాదులైన 
పురుషవరులచేత( బొలియరే సక్రోధ । వృత్తి. గాన యలుకవిడుపు మేలు. 589 


ప్రతిపదార్థం: కార్తవీర్య= (వేయిబాహువులు కల) కార్తవీర్యార్డునుడూ; దశముఖ= పది తలకాయలు గల రావణుడూ; ప్రముఖులు= 
ఇత్యాదులు; జమదస్నితనయ= పరశురాముడూ; రాఘవ+ఆదులైన= దశరథ రాముడూ మొదలైన; పురుషవరులచేతన్‌= 
మహాపురుషుల చేతులలో; సక్రోధవృత్తిన్‌= (క్రోధంతో కూడిన (ప్రవర్తనవల్ల; పొలియరే!= నశించిపోలేదా! (చనిపోలేదా); కాన= 
కాబట్టి; అలుక విడుపు= కోపాన్ని విడిచిపెట్టటం; మేలు= మంచిది. 

తాత్సర్యం: (క్రోధం కారణంగానే కార్తవీర్యార్డునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. (క్రోధం కారణంగానే 
దశకంఠుడు దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలామంది కోపంవలన దెబ్బతిన్నవారు ఉన్నారు. 
కాబట్టి కోపాన్ని వదలుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. 


క నీయట్టి భార్య కలుగుట(। దోయజదళనయన! యిట్లు దొలంగితి దురితా 
పాయంబున( బొరయక, యే(। బోయెద నవ్విప్రు కోర్కి పూర్ణము సేయన్‌. 590 


ప్రతిపదార్థం: తోయజదళ= పద్మదళాలవంటి (తామరపువ్వు రేకులవంటి); నయన!= నేత్రాలు కలదానా!; నీ+అట్టి= నీలాంటి; 
భార్య= ధర్మపత్ని; కలుగుటన్‌= లభించటంవలన; ఇట్టు; దురిత= పాపరూపమైన; అపాయంబునన్‌= (ప్రమాదంలో; పొారయక= 
నశించిపోకుండా; తొలంగితిన్‌= తప్పించుకున్నాను; ఆ+విప్ర= ఆబ్రాహ్మణుడి; కోర్కి= కోరిక; పూర్ణము+చేయన్‌= నిండించటం 
కోసం (తీర్చటానికి); ఏన్‌= నేను; పోయెదన్‌= ఇదే పోతున్నాను. 
తాత్సర్యం: ఓ పద్మాక్షీ! నీవంటి భార్య దొరకటంవలన గొప్ప ప్రమాదంనుండి తప్పించుకొనగలిగాను. లేకపోతే 
మహాపాపకూపంలో పడి నశించిపోయి ఉండేవాడిని. సరే. ఆ విఫ్రుడిని దర్శించటంకొరకు ఇదిగో ఇప్పుడే 
వెళ్ళుతున్నాను. 
క అని పలికి సత్వరంబుగ(। జని భృగునిం గాంచె వినయసంభ్రమములతో 

జనపాలోత్తమ! యతండు న । తనింగని యుల్లమున( బ్రియము దళుకొత్తంగన్‌. 591 


ప్రతిపదార్థం: జనపాల+ఉత్తమ= రాజోత్తమా! ధర్మజా!; అని పలికి= అని చెప్పి; సత్వరంబుగన్‌= మిక్కిలి వేగంగా; చని= 
వెళ్ళి; వినయ+సంభ్రమములతోన్‌= వినయంతోనూ, సంభ్రమంతోనూ; భృగునిన్‌= భృగువును; కాంచెన్‌= సర్పరాజు దర్శించాడు; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1087 


అతండున్‌= ఆ భృగువుకూడా; అతనిన్‌+కని= ఆ సర్పరాజును చూచి; ఉల్లమునన్‌= హృదయంలో; ప్రియము= 'ప్రేమ(ఇష్టం); 
తళుకు+ఒత్తంగన్‌= (ప్రకాశించగా. 


తాత్పర్యం: అని భార్యను మెచ్చుకొని, ఆ సర్పరాజు వేగాతివేగంగా వెళ్ళి భృగువును వినయసం(భ్రమాలు 
ఉట్టిపడేటట్లు దర్శించాడు. సర్పరాజును చూసి భృగువుకూడా సంతోషించాడు. హృదయంలో (పేమ 
తళుక్కుమనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 

పద్ముండను సర్పరాజు భృగుండను విపు గానవచ్చుట (సం. 12-349-2,3) 


వ. అంగంబులు వొదల నెదురుకొనియె; ని ట్లిరువురు సుసంగతులై సుసంగతపత్ర ప్రకరతరుచ్చాయాశీతల 
సికతాతలంబున సుఖాసీనులై; రయ్యహీంద్రుం డా మహీసురవరునితో మధురస్వరంబున నిట్లనియె.592 


ప్రతిపదార్థం: అంగంబులు= శరీరావయవాలు; పొదలన్‌= ఉప్పాంగగా; ఎదురుకొనియెన్‌= భృగువు ఎదురుసన్నాహం వెళ్ళాడు; 
ఇట్టు= ఈ విధంగా; ఇరువురున్‌= ఇద్దరూ; సుసంగతులై= కలిసినవారై; సుసంగత= దట్టంగా అలుముకున్న; పత్రప్రకర= ఆకుల 
గుబురులు కలిగిన; తరు= చెట్టయొక్క; ఛాయా= నీడతో; శీతల= చల్లనైన; సికతాతలంబునన్‌= ఇసుక తిన్నెమీద; సుఖ+ 
ఆసీనులై= సుఖంగా కూర్చున్నవారై; ఆ+అహి+ఇం|ద్రుండు= ఆ సర్పరాజు; ఆ+మహీసురవరునితోన్‌= ఆ బ్రాహ్మణోత్తమునితో; 
మధురస్వరంబునన్‌= తియ్యని కంఠధ్వనితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: శరీరం ఉప్పాంగుతుండగా భృగువు ఎదురు వెళ్ళాడు. ఇట్లా ఇద్దరూ కలిసికొని, చెట్ట్లనీడలో 
ఇసుకతిన్నెమీద కూర్చొన్నారు. ఆ సర్పరాజు ఆ (బ్రాహ్మణుడితో తీయనైన స్వరంతో ఇట్లా అన్నాడు: 
తే. “అనఘ! నా రాక వార్చి నీ వధికనిష్ట । నిట్టు లునికికి( గారణమేమి గోర్కి 

యెవ్విధంబైన దాని నే నిపుడ నిర్వ । హించి పుచ్చెద నత్తెఐం గెజుంగం జెపుమ! 593 


ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా! నా రాక!= నా ఆగమనాన్ని; వార్చి= ప్రతీక్షించి; నీవు= మహర్షీ అధికనిష్టన్‌= పెద్ద నియమంతో; 
ఇట్టులు= ఇట్టా; ఉనికికిన్‌= ఉండటానికి; కారణము= హేతువు; ఏమి?= ఏమిటి?; కోర్కి= నీ కోరిక; ఏ+విధంబు+ఐనన్‌= 
ఎటువంటిదయినా; దానిన్‌= దానిని; ఏన్‌= నేను; ఇప్పుడు+అ= ఇప్పుడే; నిర్వహించి= తీర్చి; పుచ్చెదన్‌= పంపుతాను; ఆ+తెజంగు= 
ఆ తీరు ఏదో; ఎజుంగన్‌= తెలిసేటట్టు; చెపుమ!= దయచేసి చెప్పుము. 

తాత్పర్యం: 'పావనుడా! ఓ బ్రాహ్మణోత్తమా! నా రాకను ప్రతీక్షిస్తూ నిరాహార దీక్షతో ఇట్లా నీవు ఉండటానికి 
కారణం ఏమిటి? నీ కోరిక ఏమిటో చెప్పుము. అది ఎటువంటిదైనా సరే తీరుస్తాను. ఇప్పుడే తీర్చివేస్తాను (తీర్చి 
పంపుతాను). అదేమిటో తెలియజెప్పుము. 


ల 


స్వజనంబులచేత నిచ్చట నీ యునికి వినియభిగమ్యుండ వగు నీ కడకుం జనుదెంచితి; ననవుడు నద్దరామరవరుండు 

ధర్మారణ్యంబుననుండి నిన్నుం గాన వచ్చితి; మాననీయమహీసురసూనుండ; భాను నారాధింప నీ చనుట భవదీయ 
వానకెదురుచూచునట్లు 

వల్లభవలన నెటింగి వాడిన చేనివా(డు ఖు భవదాగమనంబు వార్ణి నియతవృత్తి నున్నవా(డ. 

మదీయమనళ్లోకంబు నిరసింప నీవ యర్లుండ' వనుటయు. 594 

ప్రతిపదార్థం: స్వజనంబులచేతన్‌= మావాళ్ళవలన; ఇచ్చట= ఇక్కడ; నీ+ఉనికిన్‌= నీవు నివసించటాన్ని; విని= ఆలకించి; 


అభిగమ్యుండవు+ అగు= నిన్నుచేరి దర్శింపదగిన వాడవైన; నీ కడకున్‌= నీ దగ్గరకు; చనుదెంచితిన్‌= వచ్చాను; అనవుడున్‌= 
అని సర్పరాజు పలకగా; ఆ+ధరా+అమరవరుండు= ఆ బ్రాహ్మణోత్తముడు (ఇట్లాఅన్నాడు); ధర్మారణ్యంబుననుండి= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1088 


ధర్మారణ్యంనుంచి; నిన్నున్‌= నిన్ను; కానన్‌+వచ్చితిన్‌= దర్శించటానికి వచ్చాను; మాననీయ= గౌరవింపదగిన; మహీసుర బ్రాహ్మణుని; 
సూనుండన్‌= కుమారుడను; భానున్‌= సూర్యుడిని; ఆరాధింపన్‌= అర్భించటం కోసం; నీ చనుట= నీవు వెళ్ళటం; భవదీయ= నీయొక్క; 
వల్లభవలనన్‌= భార్యనుంచి; ఎజింగి= తెలిసికొని; వాడిన= వడలిపోయిన; చేనివాండు= చేను కలవాడు (రైతు); వానకున్‌= వానకోసం; 
ఎదురుచూచునట్టు= ఎదురుచూసినట్టు; భవత్‌+ఆగమనంబు= నీ రాకకై; వార్చి= నిరీక్షించి; నియతవృత్తిన్‌= నియమ సహితమైన 
ప్రవర్తనతో (నిష్టతో); ఉన్నవాండన్‌= ఈ అడవిలో ఇక్కడ ఉన్నాను; మదీయ= నాయొక్క; మనః= మనస్సుకు సంబంధించిన; క్లేశంబు= 
కష్టం; నిరసింపన్‌= తొలగించటానికి; నీవు+అ= నీవే; అర్హుండవు= తగినవాడవు; అనుటయున్‌= అనటంతో. 


తాత్సర్యం: మా వాళ్ళు నీ విక్కడ ఉన్నావని చెప్పగా విని, దర్శనీయుడవైన నీవద్దకు వచ్చాను" అని సర్పరాజు 
అనగా, దానికి ఆ బ్రాహ్మణుడు 'నే నొక బ్రాహ్మణకుమారుడను. నీవు సూర్యార్చనకై వెళ్ళినట్టు నీ భార్య చెప్పగా 
విని, ఈ అడవిలో నీకొరకు నిరీక్షిస్తున్నాను. నా మనసులోని బాధను తొలగించటానికి నీవే అర్హుడవు' అనగా. 
తే. “నీవు కల్యాణమూర్తివి నీ మనోర । థంబు సఫలంబు సేసికదా మదీయ 

జనన సఫలత గలిగింతు' నను భుజంగ । మాధిపతి మోము. జూచి యిట్లనియె నతడు. 595 


ప్రతిపదార్థం: నీవు= ఓ భృగూ! నివు; కల్యాణమూర్తివి= శుభస్వరూపుడవు; నీ; మనోరథంబు= కోరిక; సఫలంబు+చేసి కదా!= 
నెరవేర్చి కదా!; మదీయ= నాయొక్క; జనన= జన్మకు; సఫలత= చరితార్థత; కలిగింతున్‌!= కల్పించుకుంటాను!; అను= 
అన్నటువంటి; భుజంగమ+అధిపతి= ఆ సర్పరాజుయొక్క; మోమున్‌= ముఖాన్ని; చూచి= వీక్షించి; అతండు= ఆ భృగువు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: 'ఓ భృగూ! నీవు శుభస్వరూపుడవు. నీ కోరిక తీర్చినప్పుడే నా జన ] చరితార్థం అవుతుంది. చరితార్థం 
చేసికొంటాను' అన్నాడు సర్పరాజు. అప్పుడు భృగువు ఇట్లా అంటున్నాడు. 
క నాకోర్మిపిదప( జెప్పెద | లోకనుతా! యొకటి యడుగ లోలత్వము చి 

త్తాకలితమయ్యెం బ్రార్ధన । సేకొని యది నాకు మున్ను చెప్ప(గవలయున్‌. 596 


ప్రతిపదార్థం: లోకనుతా!= లోకంలో నుతిపొందినవాడా! (లోకంచేత నుతింపబడినవాడా!); నా కోర్కి= నా కోరిక ఏమిటో; 
పిదపన్‌= తరవాత; చెప్పెదన్‌= చెప్పుతాను; ఒకటి= ఒక్కవిషయం; అడుగన్‌= అడగడానికి; లోలత్వము= చపలత్వం; 
చిత్త+ఆకలితము+అయ్యెన్‌= మనస్సులో పుట్టుతోంది; ప్రార్థనన్‌= నా అభ్యర్థనను; చేకొని= విని (స్వీకరించి); అది= ఆ విషయం; 
నాకున్‌= నాకు; మున్ను= ముందుగా; చెప్పంగన్‌+వలయున్‌= చెప్పాలి. 


తాత్సర్యం: లోకస్తుత్యా! నా కోరిక ఏమిటో తరవాత చెప్పుతాను కాని, నిన్ను మరొకటి అడగాలని మనస్సు 
తొలుస్తున్నది. అది అడుగుతాను. విని ముందు అది చెప్పుము. 


వ. అనుటయు నయ్యురగ వల్లభుం 'డది యెయ్యది యడుగు' మనిన భృగుండు 'నీవు రవిరథంబు వహింపం 
జనినయెడం గనిన వినినయట్టి యాశ్చర్యంబులు గలవేని వాని నా కెలింగింపవే? యనిన నతం డతని 
కిట్లనియె. 597 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; ఆ+ఉరగవల్లభుండు= ఆ సర్పరాజు; అది= నీవు అడగాలి అనుకొంటున్నది; ఏ+అది= 
ఏది?; అడుగుము; అనినన్‌= అనేసరికి; భృగుండు= భృగువు; నీవు= ఓ సర్పరాజా! నీవు= అడుగుము; రవిరథంబున్‌= సూర్యరథాన్ని; 
వహింపన్‌= మోయటానికి; చనినయెడన్‌= వెళ్ళినపుడు; కనిన= చూచిన; వినిన+అట్టి= విన్నట్టి; ఆశ్చర్యంబులు= అద్భుతాలు;కలవేనిన్‌= 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1089 


ఉన్నట్టయితే; వానిన్‌= వాటిని; నాకున్‌= నాకు; ఎటింగింపవే?= తెలియజెప్పవా?; అనినన్‌= అని అడిగితే; అతండు= ఆ సర్పరాజు; 
అతనికిన్‌= ఆ భృగుడితో; ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: దానికి సర్పరాజు “నీవు అడుగవలెనని అనుకొంటున్న దేదో అడుగుము” అన్నాడు. బదులుగా దానికి 
భృగువు “ఓ సర్పరాజా! నీవు సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళినపుడు నీవు చూచిన, విన్న అద్భుతాలు ఏవైనా 
ఉంటే నాకు చెప్పాలి” అన్నాడు. దానికి సర్పరాజు తిరిగి ఈ విధంగా బదులిచ్చాడు. 


సీ.  ' ఆశ్చర్యములకెల్ల నాస్పదం బాదిత్యు( । డాతని వలనన భూతజాల 
మఖిలంబు6 జరియించు నది యచ్చెరువు గాదె! । యద్దేవు నంశువులందు. బ్రీతి 
నమరులు వాలఖిల్యాదిమునీంద్రులు । సిద్దులు శాఖల జెంది యుండు 
విహగకులంబుల విధమున వసియింతు । రంతకంటిను నెక్కు డద్దుతంబు 


తే. గలదె! యమ్మహాత్మువలనన వాయువు । వెడలి యతని నడిమి విపుల రశ్శి( 
బొంది వృష్టి గురియు నెందును నట్టి చో । ద్యములు గలవె? భూసురాగ్రగణ్య! 598 


ప్రతిపదార్థం: భూసుర+అ(గ్రగణ్య= (బ్రాహ్మణులలో మొదట లెక్కింపదగినవాడా! ఓ (బ్రాహ్మణోత్తమా!; ఆశ్చర్యములకున్‌= 
అద్భుతాలకు; ఎల్లన్‌= అన్నింటికీ; ఆదిత్యుండు= సూర్యుడు; ఆస్పదంబు= స్థానం; ఆతనివలనన్‌+అ= ఆ సూర్యుడివల్లనే; 
భూతజాలము= ప్రాణిసమూహం; అఖిలంబున్‌= అంతా; చరియించున్‌= చైతన్యవంతమై సంచరిస్తూ ఉంటుంది (జనియించున్‌= 
పుట్టుతుంది - అని పాఠాంతరం); అది= ఆ విషయం; అచ్చెరువు+కాదె!= ఆశ్చర్యం కాదా!; ఆ+దేవు= ఆ సూర్యభగవానుడియొక్క; 
అంశువులందున్‌= కిరణాలలో; (ప్రీతిన్‌= (ప్రేమతో; అమరులున్‌= దేవతలూ; వాలఖిల్య+ఆది= వాలఖిల్యులు మొదలైన; 
మునీంద్రులున్‌= మహామునులూ; సిద్దులున్‌= సిద్దులూ - వీరంతా; శాఖలన్‌= కొమ్మలను; చెంది= ఆశ్రయించి; ఉండు= ఉండే; 
విహగకులంబుల+విధమునన్‌= పక్షులవలె; వసియింతురు= నివసిస్తూ ఉంటారు; అంతకంటెనున్‌= అంతకన్నా; ఎక్కుడు= 
అధికమైన; అద్భుతంబు+కలదె!= ఆశ్చర్యం ఉన్నదా?; ఆ+మహాత్మువలనన్‌+అ= ఆ మహానుభావుడివల్లనే; వాయువు= (ఒకానొక 
విధమైన) గాలి; వెడలి= బయలుదేరి; అతని= ఆ సూర్యుడి; నడిమి= (గోళం) మధ్యలో ఉన్న; విపులరశ్మిన్‌= దట్టమైన కాంతిని; 
పొంది= కలిసి; వృష్టి+కురియున్‌= వర్షం కురుస్తుంది; ఎందునున్‌= ఎక్కడయినా; అట్టి= అటువంటి; చోద్యములు= అద్భుతాలు; 
కలవె?= ఉన్నాయా?; 


తాత్సర్యం: 'ఓ (బ్రాహ్మణోత్తమా! ఆశ్చర్యాలకన్నింటికీ నిలయం సూర్యుడే. అతడినుండే సకల ప్రాణికోటీ 
జన్మిస్తున్నదంటే ఇంతకంటె ఆశ్చర్యం ఏమి ఉంటుంది! వాలఖిల్యాది బుషులూ, సిద్దులూ, దేవతలూ అందరూ 
సూర్యుడి కిరణాలలోనే - చెట్టుకొమ్మలమీద పిట్టలున్నట్టు - నివసిస్తూ ఉంటారు. ఇది అద్భుతం కాదా! 
సూర్యగోళంనుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం కురుస్తుంది. 
ప్రపంచంలో ఎక్కడయినా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? 


క. రవి సృజియించును వర్షము । రవియ మగుడ( గిరణతతుల రస మంతయు. దాం 
దివుచును విస్మయకారక । మవనీసురవర్య! దాని కధికము గలదే? 599 


ప్రతిపదార్థం: అవనీసురవర్య!= ద్‌ బ్రాహ్మణోత్తమా!; రవి= సూర్యుడు; వర్షమున్‌= వానను; సృజియించును= సృష్టిస్తాడు; రవి+అ= 
సూర్యుడే; మగుడన్‌= మళ్ళీ; కిరణతతులన్‌= కిరణసమూహాలతో; రసము+అంతయున్‌= నీటినంతటినీ; తాన్‌= తాను; 
తివుచును= వెనుకకు లాగుకొంటాడు (ఎండిస్తాడు, ఆవిరిచేస్తాడు); దానికిన్‌= దానికన్నా; విస్మయకారకము= ఆశ్చర్యకరమైన 
విషయం; అధికము= గొప్పది (మరొకటి); కలదే?= ఉన్నదా? (ఉంటుందా?) 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1090 


తాత్పర్యం: ఓ బ్రాహ్మణోత్తమా! సూర్యుడే వర్గాలు కురిపిస్తాడు. మళ్ళీ అతడే తన కిరణాలతో నీటినంతటినీ 
వెనుకకు లాగుకొంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఈ సృష్టిలో మరొకటి ఉంటుందా? 


క, ఇనువే(డిమి శోషించిన | జనములయం దాత్మనిష్ట శాశ్వతికత్వం 
బున వెలుంగుచుండు దానికి | ననఘా! మిగులంగం జిత్రమైనది గలదే! 600 


ప్రతిపదార్థం: అనఘా!= పావనుడా!; ఇను= సూర్యుడియొక్క; వేండిమి= ఉష్ణత; శోషించినన్‌= ఎండిపోతే; జనములయందున్‌= 
ప్రజలలో; ఆత్మనిష్ట= మోక్షం; శాశ్వతికత్వంబునన్‌= శాశ్వతమై; వెలుంగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; దానికిన్‌= దానికన్నా 
మిగులంగన్‌= మించిన; చిత్రమైనది= ఆశ్చర్యకరమైన విషయం; కలదే!= ఉన్నదా! 


తాత్సర్యం: పాపరహితుడా! సూర్యుడి వేడిమి తగ్గిపోతే ప్రజలలో ఆత్మనిష్థ అనేది శాశ్వతంగా (ప్రకాశిస్తుంది. 
ఇంతకంటె ఆశ్చర్యకరమైన అంశం ఏముంది చెప్పుము. 


తే. సూర్యువలనన బీజంబు ధార్యమాణ । మగు€ జరాచరధారిణియైన ధరణి 
చేత నంతకు మిగుల. జర్షింప నక్క। జంబు లెందును గలవె? నిష్టానిరూఢ! 601 


ప్రతిపదార్థం: నిష్టానిరూఢ!= నియమాసక్తా!; చరాచర= జంగమస్థావరాలను; ధారిణి+అయిన= ధరించేదయిన; ధరణిచేతన్‌= 
ఈ భూమిచేత; బీజంబు= విత్తనం; సూర్యువలనన్‌+అ= సూర్యుడివలననే; ధార్యమాణము+అగున్‌= బీవింపజేయబడుతోంది 
- మొలకెత్తుతోంది; చర్చింపన్‌= ఆలోచిస్తే; అంతకున్‌+మిగులన్‌= అంతకంటె మించి; అక్కజంబులు= అద్భుతాలు; ఎందునున్‌= 
ఎక్కడైనా; కలవె?= ఉన్నాయా? 


తాత్పర్యం: సూర్యుడివలననే విత్తనాలు భూమిలో మొలకెత్తుతున్నాయి. ఇంతకంటె అద్భుతాలు ఎక్కడ ఉంటాయి 
స్వామీ! 


క. పరముండు నిరంజను. డ । క్షరు6 డజరుం డద్వయుండు శాశ్వతు( డగు న 
ప్పురుషు(డు రవియంద వెలుంగు । నరు దంతటికంటెం గలదె? యగ్రిమవర్ధా! 602 


ప్రతిపదార్థం: అ(గ్రిమవర్ణా!= అ(గ్రవర్షంలో జన్మించినవాడా! ((బ్రాహ్మణుడా!); పరముండు= పరాత్పరుడూ; నిరంజనుండు= 
నిర్గుణుడూ; అక్షరుండు= నాశనం లేనివాడూ; అజరుండు= ముసలితనం లేనివాడూ; అద్వయుండు= ద్వయము కానివాడూ 
(అద్వితీయుడు); శాశ్వతు(డు= శాశ్వతమైనవాడూ; అగు= అయినటువంటి; ఆ+పురుషుండు= ఆ మహాపురుషుడు; రవియందున్‌+అ= 
సూర్యుడిలోనే; వెలుగున్‌= ఒప్పారుతుంటాడు; అంతటికంటెన్‌= అంతకన్నా; అరుదు= అద్భుతం; కలదె?= ఉన్నదా? 


తాత్పర్యం: పరాత్సరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే (ప్రకాశిస్తుంటాడు. ఓ (బ్రాహ్మణుడా! 
అంతకంటె ఆశ్చర్యం ఏముంది చెప్పుము! 


వ. అని వెండియు. 603 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. 


తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1091 


ఉంఛనృత్తి నుహిను (సం. 12-350-8) 


క విను మత్యాశ్చర్య మొకటి | మనుజోత్తమ! యొక్కనాండు మధ్యాహ్నృమునం 
దన వెలు. గినుని వెలు(గుతో । నెనగా గగనమున నొక్క దేతెంచె వడిన్‌. 604 


ప్రతిపదార్థం: మనుజ+ఉత్తమ!= ఓ మానవోత్తమా!; అతి+ఆశ్చర్యము= ఎంతో ఆశ్చర్యకరమైనది; ఒకటి= ఒక్కటి ఉంది ; 
వినుము; ఒక్కనాండు= ఒకరోజు; మధ్యాహ్నమునన్‌= మధ్యాహ్నసమయంలో; ఒక్క(డు= ఒకానొక పురుషుడు; తన= తనయొక్క; 
వెలుంగు= తేజస్సు; ఇనుని= సూర్యుడి; వెలుంగుతోన్‌= కాంతితో; ఎనగాన్‌= సాటిరాగా; గగనమునన్‌= ఆకాశంలో; వడిన్‌= 
వేగంగా; ఏతెంచెన్‌= ఎదురు వచ్చాడు. 


తాత్సర్యం: ఓ మానవోత్తమా! అత్యాశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పుతాను. (శ్రద్దగా వినుము. ఒకరోజున మధ్యాహ్నం 
ఆకాశంలో ఒక పురుషుడు ఎదురయ్యాడు. ఆయన తేజస్సు సూర్యుడి తేజస్సుతో పోటీ పడుతున్నట్లు అనిపించింది. 


క. అంబరపాటనమునం బో । లెం బెద్దయు మెబియు తనదు లీలాగతి క 
య్యంబరమణి యధికప్రమ । దంబున నభిముఖుండుగా నుదగ్రస్పూర్తిన్‌. 605 


ప్రతిపదార్థం: అంబరపాటనమునన్‌+పోలెన్‌= ఆకాశాన్ని బద్దలు కొట్టేస్తుందా అన్నట్టు (బద్దలు కొట్టిందా అన్నట్టు); పెద్దయున్‌= 
ఎక్కువగా; మెజయు= ప్రకాశించే; తనదు= అతడియొక్క; లీలాగతికిన్‌= సవిలాసగమనానికి; ఆ+అంబరమణి= ఆ సూర్యుడు; 
అధికప్రమదంబునన్‌= అత్యధిక సంతోషంతో; ఉద(గ్రస్ఫూర్తిన్‌= ఇంకా అతిశయించిన స్ఫురణతో; అభిముఖు(డుగాన్‌= ఎదురుగా. 


తాత్పర్యం: ఆకాశాన్ని పగులగొట్టేస్తాడా? - అన్నంతటి తేజస్సుతో సవిలాసంగా వస్తున్న ఆ పురుషుడికి సూర్యుడు 
చేయిసాచాడు. 
నిశేషం: అలం: ఉటత్రేక్ష. 
చ.  కదియం.గ.6 బాటుతెంచిన వికాసవిభాసిముఖారవిందు.దై 
యెదురుగ( జేయి సాణశె దివసేశు( డతండును లీల. గేలు నొ 


ప్పెిదముగం బట్టి రూపము లభిన్నత( బొంద(గ( జొచ్చె బింబమున్‌ 
సదనము( జొచ్చునట్ల విలసద్గతి నింకిట యేమి సెప్పుదున్‌? 606 


ప్రతిపదార్థం: కదియంగన్‌= తనను సమీపించటానికి; పాజుతెంచినన్‌= ఆ తేజస్వి పరుగు పరుగునరాగా; దివస+ఈశు(డు= 
దినపతి అయిన సూర్యుడు; వికాస= ఆనందంతో (వికాసంతో); విభాసి= వెలిగిపోతున్న; ముఖ+అరవిందుండై= ముఖపద్మం 
కలవాడై; ఎదురుగన్‌= ఆతనికి అభిముఖంగా; చేయి సాణెన్‌= చెయ్యి చాపాడు; అతండునున్‌= ఆ పురుషుడు సయితం; 
లీలన్‌= విలాసంగా; కేలున్‌= ఆ చేతిని; ఒప్పిదముగన్‌= అందంగా; పట్టి= పట్టుకొని; రూపములు= ఆకారాలు; అభిన్నతన్‌= 
అభేదాన్ని; పొందంగన్‌= పొందుతూండగా (ఒకటే అయిపోతూండగా); విలసత్‌+గతిన్‌= అందమైన పద్దతిలో (సవిలాసగమనంతో 
అని కానీ); సదనమున్‌+చొచ్చునట్టు= గృహంలోకి ప్రవేశించినట్టు; బింబమున్‌= ఆ సూర్యబింబంలోకి; చొచ్చెన్‌= ప్రవేశించాడు; 
ఇంకన్‌+ఇటన్‌= ఇంక ఇక్కడ; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పను! 


తాత్సర్యం: ఆ దివ్యతేజస్వి తనకు ఎదురుగా వేగంగా వచ్చేసరికి సూర్యుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. 


సాదరంగా చేయి చాపాడు. ఆతడు దానిని ఒయ్యారంగా అందుకొన్నాడు. ఇద్దరి ఆకారాలూ (క్రమక్రమంగా 
ఏకమయిపోతున్నాయి. ఇంటిలోనికి (ప్రవేశించినంత విలాసంగా ఆ తేజస్వి సూర్యబింబంలోనికి ప్రవేశించాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1092 

వ. అట్టియెడ, 607 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. అరదముమీ(ద మున్‌ పొలుచునాతండొ? యిప్పటియాత(డో? దివా 

కరు( డను సందియంబు భుజగంబుల చిత్తము లందు. బుట్టి యొం 

డొరువులతోడ వారు గడు నొయ్యన( బల్కంగ నే వినీతసు 

స్టిరమృదుభాషినై యడిగితిం బ్రభువున్‌ ధరణీసురోత్తమా! 608 
ప్రతిపదార్థం: ధరణీసుర+ఉత్తమా!= ఓ బ్రాహ్మణోత్తమా!; అరదముమీందన్‌= రథం పైని; మున్‌= అంతకుముందు; పొలుచునాతండొ?= 
ఉన్నవాడో?; ఇప్పటియాతండో?= ఇప్పుడు వచ్చి ఉన్నవాడో?; దివాకరు(డు= సూర్యుడు; అను= అనే; సందియంబు= సందేహం; 
భుజగంబుల= సర్పాల; చిత్తములందున్‌= హృదయాలలో; పుట్టి= కలిగి; ఒండొరువులతోడన్‌= పరస్పరం; వారు= ఆ సర్పశ్రేష్టులు; 
కడున్‌+ఒయ్యనన్‌= మెల్లమెల్లగా; పల్కంగన్‌= గుసగుసలు పోతోంటే; ఏన్‌= నేను; వినీత= వినయ సంపన్నమైన; స్థిర= నిశ్చలమైన; 
మృదుభాషిన్‌+ఐ= మృదుభాషలు కలవాడనై (మృదువుగా పలుకుతూ); ప్రభువున్‌= మా అధిపతిని (సూర్యుడిని); అడిగితిన్‌= 
అడిగాను. 
తాత్పర్యం: ఓ బ్రాహ్మణోత్తమా! ఇప్పటిదాకా రథంమీద ఉన్నవాడా? లేకపోతే ఇప్పుడు వచ్చినవాడా? - ఎవరు 
సూర్యుడు? అనే సందేహం రథం లాగుతున్న మా సర్పరాజుల కందరికీ కలిగింది. పరస్పరం గుసగుసలు పోతున్నారు 
అందరూ. అప్పుడు వినయంగా మృదువుగా నిశ్చలంగా నేనే మా ప్రభువును అడిగాను. 


క  ఇతండెవ్వం?డని యమ్మెయి । నతిచకితాత్ముండ నగుచు నడుగుటయు నహః 
పతి నా మీంద6 గృపాసం । గతమగు తన చూడ్కి వొలయంగా వత్సలుండై. 609 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= అట్టా? అతిచకిత+ఆత్ముండన్‌+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యపోయిన వాడిని అవుతూ; ఇతండు= 
ఈయన; ఎవ్వండు= ఎవరు?; అని; అడుగుటయున్‌= నేను అడగటంతో - అహఃపతి= దివసనాథుడు (సూర్యుడు); నామీ(దన్‌= 
నా పైని; కృపాసంగతము+అగు= దయతో కూడిన; తన= తనయొక్క; చూడ్కి= చూపు; పొాలయయగాన్‌= వ్యాపించేట్టు (చూసి); 
వత్సలు(డై= పేమ కలవాడై. 


తాత్పర్యం: ఇతడు ఎవరు? - అని నేను చాలా ఆశ్చర్యపోయి అడిగాను. దానికి సూర్యుడు నా వైపు ఒకసారి 
దయనిండిన కన్నులతో చూచి (ప్రేమగా ఇట్లా అన్నాడు. 


సీ, *“సురయక్ష గంధర్వ గరుడోరగాదుల । లోన నెవ్వండు గా డలోలుపాత్తుం 
డుంఛవృత్తి మహీసురోత్తముం డస్ట్థల । నియముండు ఫలమూల నీరమారు 
తాహారుండగు ముని యాకాంక్ష సేయండు । ప్రాప్తంబు గాని పదార్థములకు 
సర్వభూత హితత్వశాలి యిమ్మెయి సిద్ధి(। బ్రాపించె నని చెప్పె. బ్రకటఫణితి 


తే. ననఘ! యిట్టి విశేషంబు గనుంగొనంగ । వినను గాంచితి' ననిన నవ్విప్రవరుండు 
ప్రమద మెద నిండి పొంగార( బాపటేని । యాననము సూచి యిట్లను మానవేంద్ర! 610 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1093 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పావనుడా! ; ఓ పద్ముడా! ఈ వచ్చిన వ్యక్తి -సురయక్షగంధర్వగరుడ+ఉరగ+ ఆదులలోనన్‌= సురలలో, 
యక్షులలో, గంధర్వులలో, ఉరగులలో (సర్పజాతి, ఇంకా తక్కిన జాతులలో; ఎవ్వండున్‌+కాండు= ఎవ్వడూ కాడు; ఇతండు 
- అలోలుప+ఆత్ముండు= దేనిపట్లా తగులు చెందని మనస్సుకలవాడు (నిరీహుడు - నిశ్చలాత్ముడు); ఉంఛవృత్తి= నూర్చిన 
పొలాలలో చెదిరిపడిన ధాన్యపుగింజలను ఏరుకొని వాటితో పొట్టగడుపుకొనే; మహీసుర+ఉత్తముండు= బ్రాహ్మణోత్తముడు; అస్థల= 
చెదరని; నియముండు= నియమాలు కలవాడు (స్థిరనిష్ట కలవాడు); ఫల= పళ్ళూ; మూల= దుంపలూ; నీర= నీళ్ళూ; మారుత= 
వాయువూ; ఆహారు(డు= ఆహారంగా కలవాడు - అగు= అయిన; ముని= ఒక ముని ఈయన; (ప్రాప్తంబు+కాని= తనకు 
ప్రాప్తంలేని; పదార్థములకున్‌= వస్తువులకోసం; ఆకాంక్ష+చేయ(డు= కోరిక పెట్టుకోడు; సర్వభూత= సమస్త ప్రాణులకూూ; 
హితత్వశాలి= మేలుకోరేవాడు - మేలు చేసేవాడు; ఈ+మెయిన్‌= ఇలా; సిద్దిన్‌+(ప్రాపించెన్‌= సిద్దిపొందాడు; అని; ప్రకటఫణితిన్‌= 
స్పష్టమైన మాటలతో (శైలితో); చెప్పెన్‌= (సూర్యుడు నాకు) చెప్పాడు; ఇట్టి= ఇటువంటి; విశేషంబున్‌= విశేషాన్ని; కను(గొనంగన్‌+ 
విననున్‌+కాంచితిన్‌= చూడగలిగాను; వినగలిగాను (కనుగొనంగన్‌/కాంచితిన్‌. విననున్‌/కాంచితిన్‌); అనినన్‌= అని పద్ముడు 
చెప్పేసరికి; ఆ+విప్రవరు(డు= ఆ బ్రాహ్మణోత్తముడు - భృగువు; ప్రమదము= ఆనందం; ఎదన్‌= హృదయంలో; నిండి+పొంగారన్‌= 
నిండి పెల్లుబుకగా; పాపటేని= ఆ సర్పరాజుయొక్క; ఆననము+చూచి= ముఖంలోకి చూసి; మానవేం(ద్ర!= ఓ ధర్మరాజా!; ఇట్టు= 
ఇలా; అనున్‌= అన్నాడు (అంటున్నాడు). 


తాత్సర్యం: ఓ పద్ముడా! ఈ వచ్చినవాడు సురయక్ష గంధర్వ గరుడోరగాదులలో ఎవ్వడూ కాడు. నిశ్చలమైన 
మనస్సు కలవాడూ, ఉంఛవృత్తితో జీవించే బ్రాహ్మణుడూ, నిశ్చలమైన నియమాలు కలవాడూ, కందమూల ఫలోదక 
మారుతాలు మాత్రమే ఆహారంగా స్వీకరించేవాడూ, నిరాకాంక్షుడూ, సర్వభూతహితం కోరుకొనేవాడూ, మునీశ్వరుడూ 
అయిన ఒక మహానుభావుడు. ఇట్లా సిద్ది పొందాడు - అని సూర్యుడు స్పష్టం చేశాడు. ఓ భృగూ! అటువంటి 
అద్భుతం చూడగలిగాను, వినగలిగాను” అని పద్ముడు చెప్పేసరికి ఆ భృగువు పరమానంద సంభరితుడై ఇట్టా 
అన్నాడు. 
క, “ఇవి యన్నియు నాశ్చర్యము । లవు6 దెరువును నాకు జూపి తన్వర్థత నొ 

ప్పు వివిధ శబ్దంబుల బో । ధవరేణ్యా! పోయి వచ్చెదం బ్రియమొందన్‌. 611 
ప్రతిపదార్థం: బోధవరేణ్యా!= జ్ఞానంచేత ఉత్తముడా! (గురూత్తమా!); ఇవి= నీవు చెప్పిన ఈ విషయాలు; అన్నియున్‌= అన్నీ; 
ఆశ్చర్యములు= అద్భుతాలు; అవున్‌= అవును (నిజమే); అన్వర్థతన్‌= సార్ధకంగా; ఒప్పు= ఒప్పేటటువంటి; వివిధ శబ్దంబులన్‌= 
వివిధ పదాలతో; నాకున్‌= నాకు; తెరువునున్‌= మార్గంకూడా; చూపితి(వి)= చూపించావు; ప్రియము+ఒందన్‌= ప్రియం కలిగేటట్టు; 
పోయివచ్చెదన్‌= నేనింక వెళ్ళివస్తాను. 
తాత్పర్యం: 'ఓ పద్ముడా! నీవు ఇంతవరకూ చెప్పినవి అన్నీ అద్భుతాలే. అవును. నిజమే. వీటిని చెప్పటంలోనే 
సార్థకపదాలతో నాకు మార్గంకూడా చూపించావు. ఓ గురూత్తమా! చాలాసంతోషం! నే నింక వెళ్ళివస్తాను. 


క. నను మజవక పనుపం దగు । పనులెల్లను బనుపు శిష్యభావశుభము నా 
కనఘా! కలిగెను నీ దెస | ననూనభద్రములు నీకు నయ్యెడు మెపుడున్‌. 612 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా, పద్ముడా!; ననున్‌= నన్ను; మజవక= మర్చిపోకుండా; పనుపన్‌+తగు= ఆజ్ఞాపించదగిన; 
పనులు+ఎల్లనున్‌= పనులు అన్నీ; పనుపు(ము)= ఆజ్ఞాపించు; నీదెసన్‌= నీపట్ట; నాకున్‌= నాకు; శిష్యభావ= శిష్యుడను అనే 
భావం తాలూకు; శుభము= పుణ్యం; కలిగెను= కలిగింది (నీకు శిష్యప్రాయుడను అనే భావం నాకు కలిగింది - అని); నీకున్‌= 
నీకు; ఎపుడున్‌= ఎల్లవేళలా; అనూన= అత్యధికమైన; భద్రములు= అయ్యెడున్‌= అగుగాక! 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1094 


తాత్సర్యం: ఓ పద్ముడా! నన్ను మరిచిపోవద్దు. ఆజ్ఞాపించదగినవన్నీ నాకు ఆజ్ఞాపించుము. నీకు శిష్యుడను అనే 
భావం నాకు ఏర్పడింది. అది శుభప్రదం. నీకు ఎల్లవేళలా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.” 


విశేషం: అయ్యెడున్‌+ఎపుడున్‌. ఆశీరర్ణంలో 'ఎడున్‌ లోని నకారం మకారంగా మారింది. ఎడుతల (ద్రుతంబున కచ్చు 
పరంబగునపుడు మకారంబగు (క్రియ-18) అని బాలవ్యాకరణం. 


చ. అన విని, నన్ను. గాంచితి ప్రయత్నమునన్‌, వినిపింపు మీవు వ 

చ్చిన పని నాకు, నీ కొకటి సేసితినే? యిటు వృక్షమూల వా 

సుని క్రియ లేచిపోక తగుచొ ప్పగునే? భవదీయవాంఛ సె 

ప్పెన నది యేను దీర్తు, మణి పెం పెసంగం జను భూసురోత్తమా!' 613 
ప్రతిపదార్థం: అనన్‌= అని భృగుడు పలికేసరికి; విని= ఆలకించి; పద్ముడు ఇట్టా అంటున్నాడు - నన్నున్‌= నన్ను; ప్రయత్నమునన్‌= 
ప్రయత్నపూర్వకంగా (ఇంతదూరం వచ్చీ ఎనిమిదిరోజులు ఉపవాసం ఉండీ); కాంచితి(వి)= చూశావు; ఈవు= నీవు; వచ్చిన 
పనిన్‌= వచ్చిన పని ఏమిటో దానిని; నాకున్‌= నాకు; వినిపింపుము= వినిపించవయ్యా!; నీకున్‌= నీకు; ఒకటి= ఒక్కటయినా; 
చేసితినే?= (ఉపకారం) చేసానా? (నీకు ఇంతవరకూ ఏ ఉపకారమూ చెయ్యనే లేదుగదా నేను); ఇటు= ఇట్టా; వృక్షమూలవాసుని+(క్రియన్‌= 
చెట్టు మొదట్లో కాపురం ఉన్నవాడివలె; లేచిపోక= చటుక్కున లేచి ఉన్నపళంగా వెళ్ళిపోవటం; తగుచొప్పు+అగునే?= తగిన పద్దతేనా 
(మంచి పద్దతే అవుతుందా చెప్పుము!); భవదీయ= నీయొక్క; వాంఛ= కోరిక; చెప్పినన్‌= చెబితే; అది; ఏనున్‌= నేను; తీర్తున్‌= 
తీరుస్తాను; మటి= అటుపైని; భూసుర+ఉత్తమా!= ఓ (బ్రాహ్మణోత్తమా!; పెంపు+ఎసంగన్‌= గొప్పదనం అతిశయించేట్టు; 
చను(ము)= వెళ్ళుము (వెడుదువుగాని). 
తాత్సర్యం: భృగువు చెప్పిన పలుకులు ఆలకించి పద్ముడు ఇట్లా అన్నాడు. 'ఓ బ్రాహ్మణోత్తమా! కష్టపడి 
ప్రయత్నపూర్వకంగా వచ్చి నన్ను చూచావు. ఇంతకీ నీవు వచ్చిన పని ఏమిటో చెప్పనే లేదు. చెప్పుము. ఇంతవరకూ 
నీకు నే నేమీ చేయనే లేదు. చెట్టుక్రింద కాపురం ఉన్నవాడివలె ఉన్నపళంగా ఇట్టా దులుపుకొని లేచి చక్కా 
పోవటం భావ్యమా? సమంజసమా? నీ కోరిక ఏమిటో చెప్పుము. తీరుస్తాను. అటుపైని వెళ్ళిపోదువుగాని. 


వ. అని వెండియు. 614 
ప్రతిపదార్థం: అని= అని; వెండియున్‌= ఇంకా ఇట్టా అంటున్నాడు. 
తాత్సర్యం: అని ఇంకా ఈ విధంగా అంటున్నాడు. 


తే. “అనఘ! నాయందు నీవు నీయందు నేను(। గలము నీకు నీ సర్వలోకంబు€ గలదు 

చింత కవకాశ మెద్ది? నిశ్చింతభావ । మొందు' మనియె నా దందశూకోత్తముండు. 615 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పావనుడా! భృగూ!; నాయందున్‌= నాలో; నీవున్‌= నీవూ; నీయందున్‌= నీలో; నేనున్‌= నేనూ; 
కలము= ఉన్నాం; నీకున్‌= నీకు (ఇంకా); ఈ సర్వలోకంబున్‌= ఈ సమస్త ప్రపంచమూ; కలదు= ఉంది; చింతకున్‌= దిగులుకు; 
అవకాశము+ఎద్ది?= చోటు ఏది?;  నిశ్చింతభావమున్‌= నిశ్చింత అయిన స్థితిని; ఒందుము= పొందు - అని; ఆ+ 
దందశూక+ఉత్తముండు= సర్పశ్రేష్టుడైన ఆ పద్ముడు; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: “ఓ భృగూ! నాలో నీవు ఉన్నావు. నీలో నేను ఉన్నాను. నీకు ఇంకా ప్రపంచమంతా ఉన్నది. దిగులు 
పడకుము. నిశ్చింతగా ఉండుము అని ఆ సర్పరాజు పలికాడు. 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1095 

వ. అనిన విని భృగుండు పద్మునకి ట్లనియె. 616 
ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని= ఆలించి; భృగుండు; పద్మునకున్‌; ఇట్టు; అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అనగా ఆలకించి, భృగుడు పద్ముడితో ఇట్లా అన్నాడు: 
తే. “భోగివర! యిది యిట్టిద భూతములును । నీవు నేనును సర్వగతావి శిష్ట 

విధములము వేదితవ్యంబు విదితమయ్యె । నిట్టి సందర్శనము వ్రతమింక నాకు. 617 
ప్రతిపదార్థం: భోగివర!= ఓ సర్పరాజా! (భోగము= పడగ. అది కలది -భోగి); ఇది= నీవు అన్నది; ఇట్టిది+ అ= నిజమే (ఇంతటిదే); 
నీవున్‌= నీవూ; నేనునున్‌= నేనూ; భూతములును= పంచభూతాలూ (నిఖిల ప్రాణికోటీ); సర్వగత= అన్నిటా అంతటా వ్యాపించిన; 
అవిశిష్ట= భేదంలేని; విధములము= తీరు కలవాళ్ళం; వేదితవ్యంబు= తెలుసుకోవలసింది; విదితము+అయ్యెన్‌= తెలిసింది; ఇట్టి= 
ఇటువంటి; సందర్శనము= తత్త్యదర్శనం; ఇంకన్‌= ఇటుపైని; నాకున్‌= నాకు; వ్రతము= నియమం. 
తాత్పర్యం: 'ఓ సర్పరాజా! నీవు అన్నది నిజమే. నీవూ నేనూ ఈ ప్రాణికోటీ, పంచభూతాలూ అంతటా వ్యాపించి 
ఏ భేదమూ లేని వాళ్ళం. అభిన్నులం. సమానులం. తెలిసికొనదగినది ఏదో తెలిసిపోయింది. ఇదే తత్త్యదర్శనం 
- సర్వసమతాదృష్టి ఇకపైని నాకు వ్రతం. 
క. ఈ విధము నిశ్చయము నే । భావింపంగ6 గంటి నీ కృపారతివలనన్‌ 

నీవు కృతార్జుండవు సుజన । సేవిత! యామంత్రణంబు సేసినవాండన్‌.” 618 
ప్రతిపదార్థం: సుజనసేవిత!= సజ్ఞనులచేత సేవింపబడినవాడా!; ఈ విధము నిశ్చయము= ఇటువంటి నిశ్చయాన్ని (పుంప్వాదేశం 
చేయలేదు); నీ= నీయొక్క; కృపారతివలనన్‌= దయారూపమైన ఆసక్తివలన; భావింపంగన్‌+కంటిన్‌= ఆలోచించగలిగాను 
(చేసికోగలిగాను - అని); నీవు= నీవు; కృతార్ణుండవు= చరితార్జుడవు; ఆమం[(త్రణంబు= వీడ్కోలు; చేసినవాండన్‌= చెప్పుతున్నాను; 
(ఆమం(త్రణశబ్దానికి ఆహ్వానమూ వీడ్కోలు అని రెండు అర్జాలూ ఉన్నాయి. నమస్కారం అనే అర్థంలో కూడా దీని వాడుక 
ఉంది. నమస్కారం చేస్తున్నాను అనే అర్థం ఇక్కడ ఇంకా బాగా కుదురుతుంది). 
తాత్సర్యం: సజ్జనసేవితా! నీ దయావిశేషంవలన నేను ఈ రకం నిశ్చయానికి రాగలిగాను. అటువంటి పరిణతి 
నీ మాటలవలన నాకు వచ్చింది. నీవు చరితార్జుడవు. నీకు నమస్కరించి సెలవు తీసికొంటున్నాను.” 


వ. అని పలికి యివ్విధంబునం గృతనిశ్చయుండై భృగుండు భుజంగవిభు వీడ్కొని దీక్షావిశేషకాంక్షం జేసి భార్గవకుల 
పవిత్రుం జ్యవనుం గాంచి నిజవృత్తాంతంబు సెప్పి తతృతసంస్మారంబునం గృతకృత్యుం డయ్యె; నిప్పుణ్యకథ 
యబ్బార్గవుండు జనకసదనంబున నారదునకు వివరించె; నద్దేవమునివరుండు దేవతావరునకు వినిపించె 
నమ్మహాత్ముండు వసువులకుం జెప్పె జామదగ్ను(తోడి సంగ్రామంబున నుద్దామచిత్తుండనైన నన్నుం దేర్చుటకై 

ఇ ~~ [లో por) న్‌ ఎ ఆలా 
వసువులు సకలభూత సమదర్శిత్వ సంపాదకంబైన యీ యితిహాసంబు నాకుం జెప్పిరి. నీవు పరమధర్మం 
బెయ్యది? యని యడిగిన నేను నీకుం జెప్పితి సర్వసమతాసముపహితంబైన యనాకాంక్షిత్వంబు 
ధర్మోత్తమంబు నిరతిశయానందంబునకు నిధానంబు.” 619 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఈ విధంబునన్‌= ఈ ప్రకారంగా; కృతనిశ్చయుండై= నిశ్చయం చేసుకున్నవాడై; భృగుండు= 
భృగుడు; భుజంగవిభున్‌= సర్పరాజును; వీడ్కొని= విడిచిపెట్టి; దీక్షా= దీక్షపట్ల; విశేష= విశేషమైన; కాంక్షన్‌+చేసి= కోరికచేత 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1096 


(దీక్షవిశేషం పట్ల కోరికతో అని కానీ); భార్గవకుల= భృగువంశంలో; పవిత్రున్‌= పావనుడైన; చ్యవనున్‌= చ్యవన మహర్షిని; 
కాంచి= దర్శించి; నిజ= తనయొక్క; వృత్తాంతంబు= కథ; చెప్పి= వివరించి; తద్‌= ఆ చ్యవనునిచేత; కృత= చేయబడిన; 
సంస్కారంబునన్‌= (దీక్ష ఇచ్చేటప్పుడు కులంపెద్ద చెయ్యవలసిన) మంత్ర సంస్కారంతో; కృతకృత్యుండు+అయ్యెన్‌= చరితార్జుడు 
అయ్యాడు; ఈ+పుణ్యకథ= ఈ పవిత్రకథ; ఆ+భార్గవుండు= ఆ చ్యవనుడు (పరశురాముడు); జనకసదనంబునన్‌= 
జనకమహారాజుగారి నివాసంలో; నారదునకున్‌= నారదమహరికి; వివరించెన్‌= తెలియజేశాడు; ఆ+దేవమునివరుండు= ఆ 
దేవర్షివర్యుడు - నారదుడు; దేవతావరునకున్‌= ఇంద్రుడికి; వినిపించెన్‌= వివరించాడు (దేవేంద్రసన నివేశనే -4); ఆ+మహాత్ముండు= 
మహానుభావుడైన ఆ ఇంద్రుడు; వసువులకున్‌= అష్టవసువులకూ; చెప్పెన్‌= చెప్పాడు; జామదగ్భ్యుతోడి= పరశురామునితో ఏర్పడిన; 
సం[గ్రామంబునన్‌= యుద్దంలో; ఉద్దామచిత్తుండను+ఐన= కలతచెందిన హృదయం కలవాడనైన; నన్నున్‌= నన్ను; తేర్చుటకై= 
'ప్రసన్నపరచటం కోసం; వసువులు= ఆ వసువులు; సకలభూత= సమస్తప్రాణికోటినీ; సమ= సమానంగా; దర్శిత= చూడటం 
అనే గుణాన్ని; సంపాదకంబైన= కలిగించేదైన; ఈ+ఇతిహాసంబు= ఈ వృత్తాంతం; నాకున్‌= నాకు; చెప్పిరి= తెలియజేశారు. 
(భీష్ముడు పూర్వజన్మలో అష్టవసువులలో ఒకడు); నీవు= ధర్మరాజా! పరమధర్మంబు= అత్యుత్తమధర్మం; ఏ+అది= ఏది; అని; 
అడిగినన్‌= అడిగితే; నేనున్‌= నేను; నీకున్‌= నీకు; చెప్పితిన్‌= తెలియజేశాను; సర్వసమతా= సర్వప్రాణి సమానత్వంతో; 
సముపహితంబైన= కూడుకొన్న; అనాకాంక్షిత్వంబు= వాంఛారహితస్థితి (ఏ కోరికలూ లేకపోవటం - నిష్కామత్వం); ధర్మ+ 
ఉత్తమంబు= ధర్మాలలోకెల్లా (శ్రేష్టమైనది; నిరతిశయ+ఆనందంబునకున్‌= సర్యోత్కృష్టమైన ఆనందానికి; నిధానంబు= నిలయం. 


తాత్సర్యం: అని పలికి, ఈ విధంగా గట్టిగా నిశ్చయించుకొన్నవాడై భృగుడు నాగరాజును వీడ్కొని, విశేషదీక్షకొరకు 
భార్గవకుల శ్రేష్ణుడైన చ్యవనమహర్షిని దర్శించి, తన కథ చెప్పుకొని, అతడు చేసిన సంస్కారంతో ధన్యుడయ్యాడు. 
ఈ పుణ్యకథ జనకుడి గృహంలో భార్గవుడు నారదుడికి వివరించాడు. నారదుడు ఇంద్రుడికి చెప్పాడు. అతడు 
వసువులకు చెప్పాడు. పరశురాముడితో కలిగిన యుద్ద సందర్భంలో కలత చెందిన నన్ను తేర్చటానికై వసువులు 
సకలభూత సమభావాన్ని పొందాలని ఈ ఇతిహాసం నాకు తెలిపారు. 'పరమధర్మం ఏది?” అని నీవు అడుగగా 
నేను నీకు చెప్పాను. సమస్త భూతాలను సమదృష్టితో కూడిన నిష్కామత్వం ఉత్తమధర్మం. ఉత్తమమైన ఆనందానికి 
అది నిలయం.” 


క. అని యిట్లు ధర్మసుతునకు । ననిమిషతటినీతనూజు. డధికప్రేమం 
బునం బెప్పట వైశంపా । యనుండును జనమేజయునకు నర్జిం జెప్పెన్‌. 620 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇలా; ధర్మసుతునకున్‌= ధర్మరాజుకు; అనిమిషతటినీ= గంగాదేవి; తనూజుండు= కుమారుడైన 


భీష్ముడు (అనిమిషులు= దేవతలు, తటిని= నది); అధికప్రేమంబునన్‌= మిక్కిలి ప్రేమతో; చెప్పుట= చెప్పటాన్ని; వైశంపాయనుండు= 
వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయుడికి; అర్థిన్‌= కోరికతో; (ఇష్టంతో) చెప్పెన్‌= వినిపించాడు. 


తాత్పర్యం: అని ఇట్లా భీష్ముడు ధర్మరాజుకు చెప్పటాన్ని వైశంపాయనుడు తన (శ్రోత అయిన జనమేజయుడికి 
వివరించాడు. 


వ. చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో నిత్తెజింగున6 బితామహుండు హితోపదేశంబు సేసిన 
నమ్మహీశుం డెవ్విధంబు దశావిశేషంబు నొందె మునీంద్రా! చెప్పవే యనుటయు. 621 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెబితే; విని= ఆలకించి; జనమేజయుండు= ఆ జనమేజయమహారాజు; వైశంపాయనుతోన్‌= ఆ 
వైశంపాయనమహర్షితో; ఈ+తెజంగునన్‌= ఇలా; పితామహుండు= భీష్ముడు; హిత+ఉపదేశంబు= మేలును గురించిన 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1097 


ఉపదేశం; చేసినన్‌= చేస్తే; ఆ+మహీ+ఈశుండు= ఆ మహారాజు ధర్మజుడు; ఏ+విధంబు= ఏ రకమైన; దశావిశేషంబున్‌= 
విశిష్టమైన అవస్థను (దశను); ఒందెన్‌= పొందాడో; మునీంద్రా!= ఓ మహామునీ!; చెప్పవే= తెలియజెయ్యవా!; అనుటయున్‌= 
అనటమూ. 

తాత్సర్యం: దీనినంతా విని జనమేజయుడు వైశంపాయనుడితో భీష్ముడి ఉపదేశం విని ధర్మజుడు ఎట్టి అనుభూతిని 
పొందాడు?” నాకు తెలిసికొనాలని ఉన్నది. తెలియజేయుము” అని అడుగగా. (తరువాతి పర్వంలోని కథతో 
అన్వయం). 


ఆశ్వాసాంతము 


ట్‌. ఆగమపుప్పు సౌరభశుభాంగ! నివాస బుధాంతరంగ! వి 
ద్యా గృహమేధితా సుభగతా మహనీయ! సురార్టనీయ! ని 
రోగ సభోగ సంపదనిరూప్య! సుసంవిదవాప్య! భక్తి ల 
క్షీగురునిత్య యోగిజన సేవిత! శాంతిసుఖైకభావితా! 622 


ప్రతిపదార్థం: ఆగమజ= వేదాలూ, శాస్త్రాలూ అనేటువంటి; పుష్ప= పూవులయొక్క; సౌరభ= సుగంధంతో కూడిన; శుభ= 
శుభప్రదమైన; అంగ= శరీరంకలవాడా!; నివాస= ఆవాసమైన; బుధ= పండితుల (దేవతల) యొక్క; అంతరంగ!= హృదయాలు 
కలవాడా! (బుధుల హృదయాలే నివాసంగా కలవాడా! - అనే భావంలో వ్యధికరణ బహుప్రీహిగా దీనిని సంభావించటమైనది- 
ఆలోచించాలి); విద్యా= జ్ఞానానికి; గృహమేధితా= యజమానత్వం వల్లనైన; సుభగతా= సౌందర్యంతో; మహనీయ!= మహనీయుడా! 
(గృహమేధి= కుటుంబయజమానుడు, అధికారి); సుర= దేవతలచే; అర్భనీయ!= పూజింపదగినవాడా! నిర్భోగ= భోగరహితమైన; 
సంపద్‌= సంపదలతోనూ; సభోగ= భోగసహితమైన; సంపద్‌= సంపదలతోనూ; అనిరూప్య!= నిరూపించటానికి శక్యం కానివాడా! 
(నిర్గుణసంపత్తి - సగుణ సంపత్తి. రెండింటికీ అందనివాడా!); సుసంవిత్‌= సరియైన జ్ఞానంతో (ఆత్మజ్ఞానంతో); అవాప్య= 
పొందదగినవాడా!; (జ్ఞానైకసులభుడా!); భక్తి= భక్తి అనేటువంటి; లక్ష్మీ= లక్ష్మికి (సంపదకు); గురు= గురువులైన; నిత్యయోగిజన= 
నిత్యయోగులచేత; సేవిత!= భజింపబడేవాడా!; శాంతిసుఖ+ఏక= శాంతిసుఖాలతో మాత్రమే; భావితా!= భావింపబడేవాడా!; 
శాంతిసుఖస్వరూపా - అని; (ఆగమపుష్పసౌరభశుభాంగనివాస! - అటువంటి శరీరాంగాలకు నివాసమైనవాడా అని; బుధాంతరంగ 
విద్యాగృహమేధితా సుభగతామహనీయ! - అంతరంగ విద్య అంటే ఆత్మజ్ఞానం. దానికి అధికారి - పరమాత్మ. ఇట్లా కూడా 
అన్వయించవచ్చునంటున్నారు కొందరు పెద్దలు). 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! ఆగమాలు అనే పుష్పాల సౌరభంతోకూడిన శరీరం కలవాడా! బుధుల అంతరంగాలే 
నివాసంగా కలవాడా! విద్యకు అధికారివైన సౌందర్యంతో విరాజిల్లేవాడా! (జ్ఞానసౌందర్యం - తేజస్సు). దేవతలచేత 
అర్చించబడేవాడా! నిర్భోగ సభోగసంపదలకు అందనివాడా! ఒక్క ఆత్మజ్ఞానానికే అందేవాడా! భక్తి అనే లక్ష్మికి 
గురువులైన నిత్యయోగీశ్వరులతో సేవించబడేవాడా! శాంతిస్వరూపా! సుఖస్వరూపా! 
క అభిమతఫల సంపాదన । విభవమహీయః ప్రసాద! విశ్రుతవేదా! 

బుభు విభు విలోచనాంబుజ । శుభద రవిత్వా! హరిత్వ సుభగహరత్వాా! 623 


ప్రతిపదార్థం: అభిమత= కోరుకొన్న; ఫల= ఫలాలను; సంపాదన= సమకూర్చటమనే; విభవ= సంపదతో (వైభవంతో); మహీయః= 
గొప్పదైన; ప్రసాద= అనుగ్రహం కలవాడా!; విశ్రుత+వేద= చెవికెక్కిన (వీను మిగిలిన) వేదాలు కలవాడా!; బుభువిభు= దేవతల 
నాయకుడైన దేవేంద్రుడియొక్క; విలోచన+అంబుజ= నేత్రపద్మాలకు; శుభద= శోభను కలిగించే; రవిత్వా!= సూర్యత్వం కలవాడా!; 


శాంతిపర్వను = షష్టాశ్వాసము 1098 


హరిత్వ= విషుత్వంతో; సుభగ= అందమయిన (సొంపిల్లిన); హరత్వా!= శివత్వం కలవాడా! (హరిత్వమూ హరత్వమూ పరస్పర 
సౌందర్యదాయకాలుగా విరాజిల్దుతున్నవాడా! - అని), 

తాత్పర్యం: ఓ హరిహరనాథా! భక్తులకు కోరుకొన్న ఫలాలను అందించటంలో ఘనత వహించింది నీ అనుగ్రహం. 
వేదాలను నిరంతరం వింటూ ఉంటావు. దేవేంద్రుడి నేత్రపద్మాలను వికసింపజేసే సూర్యుడివి నీవే. నీలో హరిత్వమూ 
హరత్వమూ సొగసుగా జతగూడి ఉన్నాయి. 


మాలిని. 

వరబహునుత వేదవ్యాస! విశ్వాత్మభాసా! 

నిరుపమతను లీలానిత్య! సత్యాధికృత్యా! 

నిరతిశయ సమత్వోన్నిద్ర! కారుణ్యభద్రా! 

భరితభువనవర్షా! భాస్వదానందమార్గా! 624 
ప్రతిపదార్థం: వర= ఉత్తమంగా; బహు= (అధికంగా) బహువిధాలుగా; నుత= నుతించిన; వేదవ్యాస!= వేదవ్యాసుడు 
విశ్వ-ఆత్మ+భాసా!= విశ్వాత్ముడనై ప్రకాశించేవాడా! (విశ్వాత్మకమైన తేజస్సు కలవాడా!); నిరుపమ= సాటిలేని; తను= అవతార 
రూపాలయొక్క (శరీరాలయొక్క); లీలా= విలాసాలతో; నిత్య!= నిత్యుడా!; సత్య+అధికృత్యా!= సత్యస్వామీ! (సత్యరూపా!); 
నిరతిశయ= సాటిలేని; సమత్వ= సకల ప్రాణి సమానత్వంతో; ఉన్నిద్ర!= తేజరిల్లేవాడా!; కారుణ్యభద్రా!= దయానిలయా! 
(కృపారూపమైన శుభస్వరూపా!); భరిత= భరింపబడిన; భువనవర్గా!= లోకసమూహం కలవాడా!; భాస్వత్‌= (ప్రకాశించే; 
ఆనందమార్గా!= ఆనందమార్గం కలవాడా! (ప్రకాశించే ఆనందానికి మార్గమైనవాడా!) 
తాత్పర్యం: ఓ హరిహరనాథా! నిన్ను వేదవ్యాసుడు ఉత్తమంగా బహువిధంగా నుతించాడు. నీ తేజస్సు విశ్వవ్యాప్తమై 
విశ్వాత్మగా ఉంటుంది. నీ అవతారలీలలు నిత్యాలూ నిరుపమాలూ. సత్యస్వరూపుడవు నీవే. సర్వ ప్రాణి 
సమతాభావంతో నీవెప్తుడూ జాగరూకుడవై ఉంటావు. నీవు కారుణ్యమూర్తివి. భద్రప్రదాతవు. సకల భువనాలనూ 
నీవే భరిస్తావు. నీవే నిజమైన ఆనందమార్గానివి, ఆనంద స్వరూపుడవూ, ఆనందప్రదాతవూ - అని హరిహరనాథుడిని 
స్తుతించే స్తోత్రములు. 
విశేషం: మాలినీ వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న,న,మ,య,య అనే గణాలుంటాయి. తొమ్మిదవ అక్షరానికి యతిమైత్రి 
ఉంటుంది. ప్రాసనియమం ఉన్నది. 
గద్యము. 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున శాంతిపర్వమునందు సర్వంబును షష్టాశ్వాసము. 

తాత్పర్యం: ఇది మంగళకరులైన ఉభయ (సంస్కృతాంధ్ర) కవులకు మి(త్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, 
పండితులను ఆరాధించటంచేత ప్రకాశించేవాడూ (పండితులచేత ఆరాధించబడి రాజిల్లేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని శాంతిపర్వం ముగించే ఆరవ ఆశ్వాసం. 


ఆవి 


శాంతిపర్వంలోని ఆరన ఆశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర నుహాభారతంలోని శాంతిపర్వం ముగిసింది. 


పద్యము 

అ 
అంగంబులు వొదల నెదరు 
అంతంతకు సత్కర్మము 
అందు దుదముట్ట 
అందు మూడేసి బుతువుల 
అంబర పాటవమున( బో 
అకట! భవిచ్చి త్రము నిర్వికార 
అక్షరంబగు పంచ 
అక్షరము వి(క్రియా 
అఖీల కర్మఫలము 
అఖిలరత్నపూర్ణయగు 
అగమనునిన్‌ 
అగుణం బయ్యును 
అగు నీ తత్తము సత్తా 
అగ్గోవున కతం డిట్లనియె 
అగ్నినోషధి వృక్ష 
అగ్ని వెచ్చనా? చల్లనో 
అచట. (బ్రతిహారు 
అచరములు జరంబు 
అచలు సూక్ష్ము వరేణ్యు 
అచిర కాలంబునన 
అజగరచరితము 
అజము లవ్రణంబు 
అజుండు జగంబులు 
అజాుని విశ్చరూపు 
అట్టి మహామహిమ 
అట్టియెడ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతి పర్వము 
(రెండవ భాగము 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


= ఫ్ర ప్రుఇ్రిఆకాా------- 

పుట పద్యము పుట పద్యము 

అట్టియెడం దత్తజ్ఞాన 638 అతని బొదువు సంకల్పం 
1087  అట్టియెడ నేనును 1024 అతనికి నన్నపానముల 
812 అట్టకాక యని పియంబు 761 అతనికి సరిత్సము[ద్ర 
978 _ అట్టుంగాక 952 అతని తలపున 
691 అట్టుంగాక ధర్మా 544 అతని తెజం గిట్టిది 
1091 అట్లుండ నొక్కనాండు 1072 అతనితోడ నిట్లనియె 
671 అట్టు కల్పించి జలముల 588 అతనివలన భూతములకు 
933 అట్టు ధర్మజుండు 1067 అతివ! సేమమె? తగ 
886 అట్టు బహువిధంబులగు 1074 అతులవేదాంతశాస్త్ర 
609 అట్టు మోసిన విని 751 అ(త్రిముని యింద్ర దైవత్య 
905 అట్టు సనుదెంచు 767 అది తిర్యజ్మనుష్యా 
596 అట్లు సాకారమై వచ్చి 559 అది ధర్మంబుల కెల్లం 
889 అట్టు సిద్దుండగుటయు 790 అది భావనీయంబు 
542 _ అట్టేకాంతియై తపంబు 1048 అది యట్టులుండె నీతో 
774 అడవి సొచ్చి యంత 619 అది యట్టుండె నప్రతి 
816 అడిగితి లెస్పగ 875 అది యట్టుండె వినుము 
956 అడిగి మేలు సేసి 795 అది యెట్లంటేని 
972 అతండతని కిట్లనియె 637 అది యెట్లంటేని దేవ 
602 అతం డతని కిట్టనియె 762 అది యోగి కొప్పదు 
593  అతండు ననేకవర్షం 569 అది యోగిజనంబుల 
996 అత డతనితోడ శిష్య 987 అది లెస్సగ విడిచి 
536 అతడు కాలకలితమైన 622 అది సిద్దత్వసంపదకు 
932 అత(డు గడంగ 814 అదృశ్యుండై నిలిచి 
743 అతడు చిరకాల 762 అద్దేవముని యిట్లనియె 
1030  అతండు మోక్షదర్శి 971 అద్దేవుండు వత్సలుం డయి 
983 అతడు రాత్రి నిద్రించు 696 అధిప! లఘ్యాశియై 
1092 అతండు సదివింప వేద 9/70 అధిప! సర్గము. (బ్రళయంబు 


అనఘ! దివసంబు రాత్రియు 


అనఘ! దురన్నము 
అనఘ! దేహంబు కంటె 
అనఘ! నాయందు నీవు 
అనఘ! నా రాక వార్చి 
అనఘ! నీ మధురవాక్యం 
అనఘ! (బ్రహ్మంబు 
అనఘ! మూఢాత్ము 
అనఘ! యిం(దైయముల 
అనఘ! యిం[ద్రియములు 
అనఘ! యిది భార్గవుండు 
అనఘ! యిది యోగ 
అనఘ! యుత్తర దక్షిణా 
అనఘ! విను కామ 
అనఘ! విష్ణు విహారంబు 
అనఘ! సుఖదుఃఖ 
అనఘ! సుఖాసీనుండైన 
అనఘా! తపోవనము 

! దుఃఖాత్మక 

! భవదీయ 

! మర్ష్యుల 
అనఘా! మృత్యువు 
అనఘా! మోక్షము తెజ.గిది 
| యన్నీషోముల 

! విధివిహితంబుం 
అనఘా! విను మవ్యక్తం 
అనఘుం డిరదియహయ 
అనఘు(6 బరాశర 
అనఘులార! సంసిద్దు 
అనయముం దేజి నాగ 
అనయము నీసు వొనర్చిన 
అనలము దోంయయనే 
అనలునకు రవికిని 

అన విని నన్ను గాంచితి 
అన విని బలి 

అనవుడు నతం డతని 


పుట 


740 
828 
739 
1094 
1087 
1073 
696 
847 
708 
731 
831 
923 
692 
714 
810 
839 
885 
963 
545 
789 
836 
801 
904 
1036 
650 
633 
833 
689 
571 
1085 
807 
577 
595 
1094 
655 
977 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


అన 


విని సంశయం 


అనవుడు నతండు నీవీ 
అనవుడు నత డిట్టులను 
అనవుడు నతనికి నత 
అనవుడు నతనితో 
అనవుడు నద్దేవి 

అనవుడు ననిమిషవతి 
అనవుడు నమ్మహాను 
అనవుడు నరనాథు(డు 
అనవుడు నాత(డిట్లను 
అనవుడు భీష్ముం డిట్లనియె 


అనవుడు 


మున్న యిట్లు 
౧ 


అనహంకారము నఫప్రార్థన 
అనహంకారు(డు నక్రో 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


కామం బనునది 

గలిగి పరాక్రమ 

గురు6 డుపదేశించిన 
చెప్పి 

చెప్పి తపము పెంపును 
చెప్పినం బ్రమదంబు 
చెప్పినం బ్రియం 
చెప్పినం బ్రీతుండై 
చెప్పిన నమ్ముని 
చెప్పిన ముదితుండై 
చెప్పిన రాయంచతో 
చెప్పిన విని యప్పాండ 
చెప్పిన వని యజాత 
చెప్పిన విని విద్య 
చెప్పిన విని విశ్వా 
చెప్పి పారాశర్యుం 
చెప్పి ప్రకృతి 

చెప్పి (బ్రహ్మక్షత్ర 

చెప్పి భీష్ముండు 

చెప్పి భృగుండు 

చెప్పి మతియు నిట్లను 
చెప్పి మజియును 


పద్యము 


అని చెప్పి యంత నిలువక 
అని చెప్పి యంత నిలువక 
అని చెప్పి యనిమిష 

అని చెప్పి యప్పరాశర 
అని చెప్పి యప్పారాశర్యుం 
అని చెప్పి యప్పురుష 
అని చెప్పి యబ్బలము 
అని చెప్పి యమరతటినీ 
అని చెప్పి యిట్లను 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియుం బరా 


992 
1068 
843 


అని చెప్పి వెండియు నిట్లనియె 557 


అని చెప్పి వెండియు నిట్లను 
అని చెప్పి వైశంపాయను 
అని చెప్పె నగ్గుణంబు 
అని చెప్పె ననిన విని 

అని చెప్పె ననిన విని 

అని చెప్పె ననుడు 

అని చెప్పె ననుడు 

అని చెప్పె నిట్టు లయ్యని 
అని చెప్పె నియతు(డై 
అని జపించి సర్వావస్థల 
అని తన వైరాగ్యంబును 
అని తెలిపి మజియును 
అని ధర్మం బగ్గించి 

అనిన జనకుడిట్టు 

అనిన జాజలి యట్టేని 
అనిన ధర్మసుతుండు 
అనినం గర్మంబు విడువమి 


762 
1023 
689 
521 
742 
687 
825 
610 
906 
607 
946 
932 
791 
841 
754 
850 
719 


పద్యము 


అనినం దొల్లియు నిది 
అనినం బితామహునితో 
అనిన గపిలు6 డిట్టు 
అనినం దదీయయబోధనంబు 
అనిన దానను మంత్రులు 
అనిన. దేజస్వి( జేసి 
అనిన బబ్రియమంది 

అనిన నజాతశత్రుం 

అనిన నట్టుకాక యని 
అనిన నట్టకాక యని 
అనిన నట్టకాక యాచ 
అనిన నట్టకాక వినుము 
అనిన నతండు (ప్రీతుండై 
అనిన నత డట్టచేయ 
అనిన నత డతని 

అనిన నత డిట్టి ధర్మము 
అనిన నద్దేవముని 

అనిన నభినందించి 

అనిన నాతడు భయమంది 
అనిన నీ రాక వార్చి 
అనిన భృగు డిట్టులను 
అనిన వారు కృతార్గులై 
అనిన వారు మరాళంబున 
అనిన విని కురుపతి 
అనిన విని కౌంతేయా 
అనిన విని కౌంతేయా 
అనిన విని జనకజన 
అనిన విని జనకజనే 
అనిన విని జనకపతి 
అనిన విని జనకభూవిభు 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని జనకుం డమ్మునీ 
విని జనకుండు 

విని జనమేజయుం 
విని జనమేజయుం 
విని జాజలి 

విని దేవతటినీ 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


ధర్మంబు 
ధర్మజుండు 
ధర్మతనయుండు 
ధర్మతనయుండు 
ధర్మనందనుండ 
ధర్మనందనుండు 
భృగుండు 
ధర్మపు(త్రుండు 
పరమ 
పాకశాసనుం 
పీతుడై పాండ 
బలి దేవతా 
బలి యతని 
భరద్వాజు డా 
భరద్వాజుండు 
భరితా 

భృగుండ 
మేధావి 
యజాత 
యజ్ఞనపతి 
యత్యంతా 
యమ్మహా 
యమ్ముని 
యమ్ముని 

యా నృపతి 
యుధిష్టిరుండ 
యుధిష్టిరుండు 
యుధిష్టిరుండు 
యుధిష్టిరుండె 
యొండు 
విస్మయము 
వప్రుండ 
వ్నతుం 
వేదార్జా 

శుకుం డా 
శుకుండు 


1095 
770 
587 
674 
637 
655 
667 
546 
547 
690 
541 
514 
531 
508 

1070 
745 
559 
976 
909 
552 
860 
872 
803 
661 
652 
562 
813 

1014 
710 
716 


పద్యము 


అనిన విని శుకుండు 
అనిన విని సవిశేష 
అనిన విని స్యూమరళ్మి 
అనిన విని స్యూమరశ్శ్మి 
అనిన విని హిరణ్య 
అనిన విష్ణుం 


అనిన సంతసిల్లి యద్షేవ 
లా యలు 


అని నిరేశించె నటా 
లు ye] 

అని నిర్దేశించిన 

అని నిర్దేశించి నీవు 

అని నిర్దేశించి వలయు 


అని నిర్దేశించి వెండియు 


అని పత్ని బోధించిన 
అని పలవించి 

అని పలికిన ధర్మం 
అని పలికిన విని 

అని పలికి తొల్లి 

అని పలికి నారాయణ 
అని పలికి పుత్రుండు 
అని పలికి భీష్ముండా 
అని పలికి భీష్ముండు 
అని పలికి భీష్ముడు 


అని పలికి మజీయు నిట్లను 


అని పలికి యధిప! 


అని పలికి యమ్మునీశ్వరు 


అని పలికి యాజ్ఞవల్క్య 


అని పలికి యాదరంబున 


అని పలికి యిట్లనియె 
అని పలికి యిట్లనియె 


అని పలికి యిట్లనియె నిద్దిన 


అని 
అని 
అని 


అని ప 


అని 


యివ్విధంబు 
యివ్విధంబునంగృత 
యుచితముగ 
యుద్దామంబై 


వరంబు 


1101 


927 
1003 
612 
1045 
1076 
526 
1095 
675 
523 
1016 


1102 


పద్యము 


పలికి విమల 

పలికి వెండియు 
పలికి వెండియు 
పలికి సత్వరంబుగ 
పలికి సమ్యగ్హానంబు 
పలికి సాధ్యులకు 
పలికె నిట్లు లక్ష్మి 
పలుకుటయు 
పలుకుటయు స్యూమరశ్శ్మి 
ప్రార్థించె నప్పుడు 
పుత్రుం డుపదేశించిన 
పుత్రు నుద్దేశించి 
బోధించిన జనకు 
బోధించిన సగరుం 
బోధించి వెండియు 
బోధించె నిట్లు 

భక్తి పూర్వకంబుగా 
భీష్ముం డుపదేశించిన 
భృగుండు సెప్పిన 
మతియు దయ 
మతియు ననేక 
మతటియు ననేక 
మణియు నిట్లను 
మతియును 
మతియును 
మతియును 

అని మతియును 

అని మతియును 
అనిమిత్తము భూతం 
అనిమిషనాథు తోడి 

అని యడిగిన నతం 

అని యడిగిన నతనికి 
అని యడిగిన నమ్మహా 
అని యడిగిన నయ్యుధిష్థిరు 
అని యడిగిన నాదరించి 
అని యడిగిన వైశం 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


శ్రీనుదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


అని యడిగిన హంస 
అనియతంబులైన 

అని యతండు నిజనివా 
అని యతని మనళశ్ళుద్ది 
అని యధ్యాత్మప్రకారం 
అని యభ్యర్థించిన 

అని యమాత్యుల దిక్కు 
అని యమ్ముని పలు 

అని యానతిచ్చి మతి 

అని యిట్లాడిన మాటలు 
అని యిట్లు ధర్మతనయు 
అని యిట్లు ధర్మసుతు 
అని యిట్లు నముచి 

అని యిట్టుపదేశించి 

అని యిట్టుపదేశించి 

అని యి ట్లుపదేశించిన 
అని యిట్లు పరబోధన 
అని యిట్లు పక్కుభంగుల 
అని యిట్లు పక్కుభంగుల 
అని యిట్టు ప్రబోధించి 
అని యిట్టు పలుకు పలుకులు 
అని యిట్టేకతద్విత 

అని యిట్టాలయు వితర్కం 
అని యివ్విధంబున 

అని యుపదేశించి మజీయును 
అని యుపదేశించి వెండియును 
అని యుపదేశించిన విన 
అని యుపదేశించి యింక 
అనియె నద్దేవముని 
అనియె నని చెప్పి గురు 
అనియె నని చెప్పిన 
అనియె నని చెప్పిన విని 
అనియె నయ్యిరువుర 
అనిలముఖదోషము 

అని విచారించి తలంచు 
అని వితర్కించీయు 


1012 
631 
1043 
705 
924 
938 
728 
1000 
1002 
1044 
773 
571 
632 
764 
765 


పద్యము 


అని విన్నవించిన విని 
అని విప్రం డుపదేశించిన 
అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు విరోచన 
అని వేండిన నమ్ముని 
అని వేండిన భక్తపరా 
అని శాంతనవు(డు 
అని సత్యక్షమాదమ 
అనుచు 

అనుచుం గృప్షద్వైపా 
అనుచుం జనుదెంచి 
అనుటయు 
అనుటయు 
అనుటయు దేవవ్రతుం 
అనుటయు దేవవ్రతుండ 
అనుటయు ధర్మంబు 
అనుటయు నతండిట్టు 
అనుటయు నమ్మహీ 
అనుటయు నమ్మహీ 
అనుటయు నమ్ముని 
అనుటయు నయ్యిన 
అనుటయు నయ్యురగ 
అనుటయు నా కృష్ణుం 
అనుటయు నాతండిట్టు 


పుట 


1025 
512 
529 
543 
549 
576 
631 
696 
735 
759 
919 
935 
1082 
1090 
1094 
656 
892 
1004 
1023 
855 
947 
1061 
769 
573 
856 
532 
797 
560 
748 
795 
1078 
710 
563 
1088 
688 
805 


పద్యము 


అనుటయు నా దేవవ్రతుం 
అనుటయు నిట్టనుం 
అనుటయు( బరాశరుం 
అనుటయు మహేంద్రుండు 
అనుటయు వార లొండొ 
అనుటయు స్యూమరశళ్శ్మి 
అనుటయు హంస మిట్ట 
అనుడు నజాతశత్రుండిటు 


అనుడు నత(డు కర్మమఖిలంబు 


అనుడు ననపాయమగు 
అనునయపూర్వకంబుగా 
అనుపమ మజర మతీంద్రియ 
అనుభవము (మంగు శాంతిం 
అనులోమంబున సృష్టియు 
అన్నమును జలంబు 
అన్నరేంద్రుం డహింసకుం 
అపరి[గ్రహసర్వారంభ 

అపుడు మందాకిని సాకార 
అపునరావృత్తి పదంబగు 
అప్పని మనచేత నయ్యెడి 
అప్పరమేశ్వరుండు 
అప్పవనములను గలంచిన 
అప్పుడ యసమర్జుండగు 
అప్పుడు తదీయ (బ్రహ్మ 
అప్పుణ్య క్షేత్రంబున 
అప్పురుషుండు 
అభినందించిరి దేవ 
అభిమతఫల సంపా 
అమరతటినీసుతున 
అమరుం డవ్యయు. డజరుం 
అమరులు విమల (శ్రద్దా 
అమలంబగు నీ యితి 
అమలవాయుసేవనము 
అమల హృదయవేద్యా 
అమలిన గృహస్థ 

అమృతం బచ్యుతమమలం 


1000 
892 
585 
897 

1034 

1008 
991 
968 
937 
756 
821 
989 
766 
572 

1075 
542 
683 

1097 

1070 
616 
757 
644 
890 
677 
776 
586 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


అమృతపానంబు. జేసిన 
అమృతము నభవము 
అమృతము మృత్యువు 
అమ్మహాత్ముం డమ్మహీ 
అమ్మహాత్ముండు 
అమ్మహితాత్ముండు మద్భ 
అమ్మునిపతి వాక్యము 
అమ్మునియును శిష్యు 
అమ్మునీశ్వరుండు భక్తి 
అమ్మయి నిలుచుటకును 
అయనవశంబున. దేజో 
అయిదు దెజంగుల 
అయినను నా యెతింగి 
అయ్యరణి. బుట్టి జనక 
అయ్యవసరంబున సత్య 
అయ్యురగవల్లభు 
అరదముమీ(ద మున్‌ 
అరయంగా శబ్దంబును 
అరయంగా శబ్దంబును 
అరయ(గామము 
అరయయగ ధర్మతం[త్రముల 
అరయయగ విషయము 
అరయయగ సంస్సర్భము 
అరయ బుత్తెంచె 
అరయ మే లసంగ 
అరసి చూడ సత్యంబు 
అరిగి యచట వాని 
అరుదే సర్వేశ్వరు(డగు 
అరులు మిత్రులుదాసీను 
అర్థంబుల యస్థిరత్వంబ 
అర్థముల్‌ దుఃఖదోషా 
అలఘుతపంబు గోరి 
అలఘుమతిని యజ్ఞా 
అలసులు ధనహీనులు 
అలుక మానుము హరిక 
అల్పమైన య న్ని 


పద్యము 


అవని6 బొందదు దివ 
అవమానమునకు 
అవయవము లెట్లు 
అవి గలిగి పరాక్రమ 
అవి ప్రయోజనపడుట 
అవి యెల నసత్యం 
బా! 
అవి వినగ నెుయగ 
అవ్యక్తు శాశ్యతు నఖిల 
అవ్విధంబున మహాను 
అవ్వి'ప్రవరుం డతని 
అవ్విశేషంబులెల్ల న్స్‌ 
ట్రా! 
అశని నిర్హోషంబు 
అశ్వమేధ సహ(స్రంబు 
అష్టమియగు దేవత 
అసమాలంబ శబ్దము 
అసితుండగు దేవలుండు 
అస్టిరేంద్రియ సలిల 
థా 


ఆ 
ఆకర్లింపుము 
ఆకసమును మనసు 
ఆగమపుష్ప 


ఆగమ సత్యధర్మాచార 

ఆ గుణములు మజియు 
ఆచారనేమియు( బ్రాణ 
ఆచార పరిపాటి 

ఆ చూపు మరిగి చిత్తం 
ఆతం డతిభక్తి. దలంచె 
ఆతత సంసారము తృష్ణా 
ఆతని గాన. బొమ్ము 

ఆ తీర్జోత్తమమున 

ఆ తెరువులు రెంటికి 

ఆ తెజు6 గఘముల. బాచు 
ఆత్మయం దగ్గి సమా 
ఆత్మునకు రెండు రూపంబు 
ఆదికాలమున (బ్రజాభి 
ఆదిత్యమరుద్వసు 


1103 


1076 
1075 
859 
853 
722 
870 
1063 
677 


1104 


పద్యము 


ఆదిత్యమరుద్వసు 
ఆదిత్య మరుద్వసు 
ఆదినిధనరహితు(డగు 
ఆదిమధ్యాంతములు 
ఆదియు మధ్యము నంతము 
ఆ ధర్మతనయుతోడ 
ఆనతవైరి! యిట్టులను 
ఆ నదియం దాచరిత 
ఆ నరపతి శాంతనవుని 
ఆ నాదముదెసకుం జన 
ఆ (బ్రహ్మ యఖిల భూతా 
ఆ (బ్రహ్మర్షి సత్తముండు 
ఆ యుగంబులు నాల్లు 
ఆయువు దబుగు నంతం 
ఆ యిశ్వర్యము (గమ్మణ 
ఆరయ గదళీగర్భా 
ఆరయ గామము. (గోధము 
ఆరయ నధ్యాత్మ మహం 
ఆ రాజన్యునెడ నహం 
ఆర్జవంబు ప్రసన్నత 
ఆర్యులు. బ్రవృత్తి లక్షణ 
ఆ వణిజుండు ధర్మస్థితి 
ఆ వాసవు చందంబున 
ఆ విధము శుక్షగతి 
ఆశయ యిం[ద్రియజయ 
ఆశ్చర్యములకెల్ల నాస్పదం 
ఆశ్మశాన గమను లంతియ 
ఆ సుకృతము గడయెయ్వి 
ఆహితాన్ని బుణ్యుండను 
ఇ 
ఇంతకాలమేని యెణుగక 
ఇంతకు మును సూచితి 
ఇంతకు మూలము దృష్టా 
ఇంతననేల? యేను భుజ 
ఇందుల తాత్సర్యము స్తీ 
ఇం[ద్రియంబుల కంద 


పుట 


1018 
1025 
733 
1038 
585 
590 
856 
680 
664 
1053 
537 
995 
695 
800 
808 
848 
991 
915 
971 
652 
618 
761 
818 
626 
512 
1089 
962 
791 
835 


900 
673 
622 
1079 
684 
1017 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


ఇంద్రియంబుల నాజింటి 
ఇం(దెయంబులు దమ 
ఇం[ద్రియంబులు నవ్యక్తం 
ఇం(దెయంబులు మనము 
ఇంద్రియముల గెల్ఫి హృద 
ఇం(ద్రియములలో నొక్కటి 
ఇం(ద్రియములెల్ల నట్టివ 
ఇం(ద్రియార్థంబుల నేనింట 
ఇందద్రు6 డబ్బజాకడ 
ఇంద్రుండుజ్ఞల రథం 
ఇంద్రునకు రుద్రు6 డత్తణి 
ఇంద్రు లెందణు వో రింద్రు 
ఇచ్చి యెప్పటి యట్ల 
ఇచ్చానిరసనంబు 

ఇటు గర్వించుట నీచత 
ఇట్టి జనని వధించుట 

ఇట్టి మహిమ గలిగి 

ఇట్టి యప్పుడు సదివిన 
ఇట్టివాండు వెడల 

ఇట్లగుట మున్నెజింగించితి 
ఇట్టయ్యిరువురు నధ్య 
ఇట్టాయురంశంబులు 
ఇట్టు కృతయుగంబునకు 
ఇట్టు గలిగి వర్తిలుచున్న 
ఇట్టు కృతయుగంబునకు 
ఇట్టు నిలిచిన యవ్వేద 
ఇటు 
ఇట్టు ముక్తుండనై యున్న 
ఇట్టు లబ్దవరుండగుచు 
ఇట్లు విష్టర(శ్రవుండు 

ఇట్లు వుట్టి గంధమాద 
ఇట్లు సెప్పి 

ఇత డబీజుం డదేహుం 
ఇత డెవ్వండని యమ్మెయి 
ఇతరేతర మతి సంభావిత 
ఇత్తెబిగునం బురుషుం 


(ప్రణామంబుసేసి 


పద్యము 


ఇది కర్మభూమి భోగా 
ఇది నా కయ్యం గాంగల 
ఇది నాయదియను( నూత 
ఇది (బ్రహ్మచారి (ప్రకారం 
ఇది బ్రహ్మ వసిష్టునకు 
ఇది మేలపుమాట సుమీ 
ఇది యక్షరక్షర వివేకం 
ఇది యితిహాసవరము 

ఇది యేమి? శోకమున 
ఇది యోగ(ప్రకారంబు 

ఇది యోగ (ప్రకారంబు 
ఇది విజ్ఞానము కృత్యము 
ఇది శమ ్రకారంబని 
ఇది శ్రీమదుభయకవిమిత్ర 
ఇది సాంఖ్యప్రకారంబు 
ఇది సాంఖ్యానుభావంబు 
ఇద్దమైన యగ్ని యింధన 
ఇనరశ్ములు. చం(ద్రాంశులు 
ఇనరుచి( బాషాణము 
ఇను నడుమ వెలుంగుచు 
ఇనుమును గనకము 
ఇనురూపము జలముల 
ఇను వేండిమి శోషించిన 
ఇయ్యఖిలము సృజియిం 
ఇరుప్రొద్దు గుడుచుచు 
ఇల జలంబుల జలం 
ఇలయు గిరులును శర 
ఇవి కర్మస్థుల తెణంగులు 
ఇవి పుణ్యలోక విషయ 
ఇవి యన్నియు నాశ్చర్యము 
ఇవ్విధంబున నుద్యుక్తుం 
ఇవ్విధంబున నేకాంతియై 
ఇవ్విధంబున శాంతినొంది 
ఇవ్విధమున నతండు 
ఇవ్విషయంబునకు నొక్క 
ఇవ్విషయంబున యయాతి 


పద్యము 


ఇవ్విషయంబున వృత 
ఇవ్వెరవునకు వైరాగ్యంబు 


ఈ 
చ(క్రంబున సకల 
చతుర్వింశతి తత్వం 
తెరువున6 జరియిం 
తెరువున వేదవిదుండు 
తెరువు మద్నురుండు 
తెజంగు లేనెబుంగుదు 
దేవుని. గన్నట్టుల 
నెటి పురుషునకుం 
నెలవులం దోయను 
యయిదింటన కాదె 
రెండు (ప్రకారంబుల 
లోకంబుల నెల్లం 
లోకము దుఃఖ 
విధము నిశ్చయము 
వెరవూందుము 
సర్వము దేహత్వా 


హస. 


ఉత్తమమెయ్యది? నావుడు 
ఉత్తరకాలంబున లోకో 
ఉత్తరాయణమును 
ఉత్సవంబు మీంద 
ఉదయమగు సూర్యు 
ఉదిత సమగ 
ఉపరిచరవసు వను 
ఉముక దినుచు 

బె 
ఎక్కుడు చాయ శుక్ల 
ఎచటినుండి యెచటి 
ఎచ్చోటనైన నధనుండు 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


ఎట్లంటేని 
ఎన్నికొనుచుండ. 
ఎన్ని రూపులు గొని 
ఎప్పుడు పురుషుండు 
ఎలమియు వాడుట 
ఎల్లకడలకు వెలువడు 
ఎవ్వడు రమించు 
ఎవ్వడు సచరాచర 


స్రీ 
ఏకత్వం బన్యత్వ 
ఏకద్విత్రి చతుర్వ్యూ 
ఏకరసమయక్షేత్ర 
ఏకాంతిక భక్తి రతి 
ఏకాంతి జనంబులు 
ఏకాంతిక ధర్మము 
ఏతద్విషయంబైన 
ఏదియు దలథ 
ఏన కలను నాకు 
ఏనటె! యొక్కెడ 
ఏ నతీతంబులును 
ఏనిది యంతయు 
ఏనుగులు సుట్టిరా6 
ఏనుం గర్హ ననుట 
ఏనునుం జెప్పెద 
ఏనును నిట్టుల మోహా 
ఏను రక్షింప జయము 
సను వసిష్టు వచనముల 
ఏను వేందుజగుడు 
ఏ నెట్టు ముక్తుండం 
ఏమి గతి లక్ష్యభేదము 
ఏమిట రూపగు 
ఏమిట లోకం 
ఏము సాధ్యులమని 
ఏవాండెమ్మెయి. 
ఏ విధము కాంతనైనన్‌ 


పద్యము 
ఏ విధమున దుర్దశలకు 


ర) 
ఐనను గాఢనిరూపణ 


ఒ 
ఒకటి గోరి దాని 
ఒకండు గోదానమొనరింప 
ఒక్క కొణంతయు లేదు 
ఒక్క మేనియంద 
ఒక్క శృంగమునన 
ఒక్కొక్క కాలంబున 
ఒడ లెట్టు విడువ 
ఒదవు వృత్రు రక్తమున 
ఒరులకు( దా వెజవక 
ఒరుల పనికిగా 
ఒరులేమేమి యొనర్భిన 
ఒలయు జరావ్యాధి 
ఒలసి లోభమోహములు 


క్ర 
కట్టిన చీరయునుం 
కడుపులోన నుండి 
కదియ6౦గ బాణుతెంచిన 
కదియుం గాష్ట్రము గాష్ట్రము 
కనకమయ యూపమొప్ప 
కను గన్ని విను6 జెవియె 
కనుగొని యించుక సేపు 
కనుట వినుట యాదిగా 
కపిలదర్శన విదులగు 
కమలగర్భు సృజించి 
కమలజు పంచిన [క్రియ 
కమలభవుండు దాందపము 
కరచరణాది సంఘటిత 
కరణంబులు దొడరిన 
కరము నియతుండై కొంతేసి 
కరుణావిధేయు6 డగు 


1105 


664 


535 


686 
567 
981 
948 
1038 
1019 
560 
817 
737 
848 
749 
545 
639 


634 
830 
1091 
508 
654 
731 
928 
711 
875 
1018 
1027 
839 
765 
740 
921 
1009 


1106 


పద్యము 


కర్మంబునం గానిది 
కర్మేంద్రియంబులకు 
కబువుపయి( గణివు 
కలగొన రాజసతామస 
కలదు నానాత్వమేకత్వ 
కలయంగ నెల్లయెడలం 
కలవా(డు లేనివాడు 
కలిగ దొల్లి భూమిగల 
కలిగె వినుమహంకారము 
కలిమియును లేమియును 
కలిమి లేమి యనంగ. 
కలుగుం దోడమి యమవస( 
కళలుం గాష్ట్రలు లోనుగం 
కాదిది విక్రమకాలము 
కామంబుం బెడంబాచు 
కామ (క్రోధాద్యములగు 
కామసుఖ దివ్యసుఖములు 
కామాదితృప్తుండై నరు. 
కారణము గలిగియును 
కారణములవలన( గృత 
కారణము లేక దాపలి కను 
కార్తవీర్య దశముఖ 
కార్యవిచారము చిరముగ 
కాలంబెడలిన విద్యో 

కాల కబళనైక శీలుండై 
కాలగతి గనుట శాంతికి 
కాలచ[క్రంబు నిరవధికంబు 
కాలప్రకారం బెజుంగుదుం 
కాల మడగించు జను 
కాలముల కీడు కతమున 
కాలము! బర్జన్యుండును 
కాలములకు భూతములకు 
కాలవిధములు భూత 
కాలుంజేయి మొదలుగా 
కావున 

కావున 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


కావునన్‌ 

కావునం గురువంశోత్తమ 
కావున (బ్రకృతి యచేతన 
కావున బ్రార్థన సెణుపం 
కావున గుణములు (ప్రకృతి 
కావున 
కావున ధర్మసూక్ష్మ 
కావున నింద్రియ చేష్టల 
కావున నీకే జెప్పిన 
కావున నీవును 

కావున నీవు ముక్తుండవు 
కావున ఫలమిట్టిది 

కావున భూతానిత్యత 
కావున లోకసంక్షయము 
కావున శుక్షస్థితికిం 
కీడాడిన మేలాడుచు 
కీడుగని యొకండు 
కుపితుండగు నంతకుండు 
కుపితుండగువాని వ్రతము 
కురిసె( బుష్పవృష్టి 
కురునాథ! యుపరిచర 
కురువంశముఖ్య యగ్గిరి 
కృతమిది యకృతంబిది 
కృష్ణద్వైపాయన పుత్రుండ 
కృష్ణుండు (బ్రభవిష్ణుండగు 
కెలనికి. జూడగ దైన్యా 
కేవల వైరాగ్యము 
కైలాసశైల శిఖరమున 
కొంచెపు టశనంబు 
కొందణు కర్మకరణ 
కొందణు (బ్రహ్మచర్యమున 
కొనువారు (ప్రవృత్తులు 
కొలిచియుండు సుమంతు 
కోపంబును లోభంబును 
కోరికయు నొల్లమియు 
కౌగిలించుకొని నీవు 


గృహస్థ వృత్తి 


పద్యము 


క్రతువుల దీర్థయా(త్రలను 
క్రతువులు సేతయు దేవ 
క్రతువుసేత సేయించుట 
క్రమమున జలపవనము 
క్రమమున వాజ్మయమగు 
క్రమమున సంధ్యలు 
క్రమయుక్తిని శబ్ద 

క్రియ లహంకారమున 
క్షత్రము (బ్రహ్మమునై 
క్షమ(గ్రోధమకృత సంకల్పత 
క్షమ (క్రోధమునకు సంకల్ప 
క్షమయును దమమును 
క్షమయును సత్యంబును 
క్షయవృద్దులం జంద్రుండు 
క్షరమం(్రు దానివలనను 
క్షరమయ్యిరువది నాలుగు 
క్షరము నక్షరంబు(గానంగ. 
క్షరము నక్షరమును ననం 
క్షరము నక్షరమును 

క్షుద్ర జంతువులకు గురులకు 
క్షేత్రంబన నవ్యక్తంబనం 
క్షేత్రజ్ఞం డనంగ నిఖిల 


గ 
గంధరసాదుల కాంక్ష 
గగనంబున6 జనుటుడుగు 
గగనపవన తేజో 
గతహర్ష భయకక్రోధుండు 
గాడిద రూపు దాల్భి 
గుణములకు నాదియె 
గుణమూర్తి మాయ దానిని 
గుణవంతుడు గుణ 
గుమ్మడిపువ్వు దేనియయు 
గురు(డివ్వండైన నగు 
గురునకు భక్తుండై 
గురుని వచనంబు తెజంగు 


పద్యము 


గురుభక్తి నిరతులు 
గురుభక్తి శిష్యులకును 
గూఢంబులగు మదీయా 
గోవన మహి యది 
(గ్రంథంబు ధరియింతు 


ఒన్న 


ఖం 
ఘనరుషమున్‌ సముద్దత 
ఘనతర ప్రజ్ఞయను 
ఘృతమర్చిస్త్పంపద యయి 


చ 
చంప6గ6 జూచియు 
చక్కంగ6 జాలి యొైక్కుట 
చతురా(శ్రమముల వృత్త 
చనిన6 జను నున్ననుండు 
చలనంబు లేక జాజలి 
చలనమేది పుట్టు. జావు 
చాతకము వాన గోరెడు 
చాలిన నీవును హరి 
చిత్తశుద్ది మాత్ర జేసె 
చిరకారి యెట్టునుం దన 
చిరముగ గర్భవాసమున 
చుట్టము పగయను భేదం 
చెందుచునుండు( బుణ్యములు 
చెప్పిన విని జనమేజయుండు 
చెప్పుచున్నాండ. గాలంబు 
చెప్పెద నాకర్షింపుము 
చెలులుం జుట్టలును 
చైతన్యశక్తి బురుష 
చ్యుతము లేకున్కి6 జేసి 


ఛాగమ విశసన 
జ 

జంతు పదములెల్ల 

జగవతీవర! యోగస్టూల 


723 
863 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


జగముల కెల్ల శరణ్యుం 
జనకజనేశ్వరు బోధించు 
జనకభూపతి యడిగిన. 
జనకుండు సవినయంబుగా 
జనకుండ యేనై జన్మించిన 
జనకుడు దపమును 


జనకునికడకు మాండవ్యుండు 


జనకు విడిచి యిట్లు 
జననజరామృత్యుభయం 
జననము జరయును 
జననాథ మనోధారణ 
జననాథ! యక్షరం బెందును 
జననికరములకుం 

జననీ జనకారాధన 

జననీ వధంబు సేసిన 
జనములను స్మృతి 


జనములు దను నవమానించి 


జనవర! కృషింబశు 
జనవర! నీ సుభాషల 
జనవర! యసిధారావ్రత 
జనవర! శుక్లము లోహిత 
జనవర! సాంఖ్య మిట్టిది 
జనవర! సౌఖ్యముం 
జనియించిన మాత్రన 
జనియించి విప్రుండు 
జప ఫలమున సగమిచ్చెద 
జపయజననిషేవ్యా 
జరయు మరణంబు 
జలధితరంగల చాడ్సునం 
జలపవనాంబర వసుధా 
జలపవనాంబర వసుధా 
జలము. గదిసియుండ 
జలము పృథివికంటె 
జలములందు నిలిచి 
జూతు(డు మృతుండగుట 
జాపకులకు యోగులకును 


పద్యము 


బీవశరీరములు పృథ 
జీవుండు. బ్రకృతియు 
జీవుడు మత్సముపేతు(డు 
జీవుడు శుక్షచ్చాయా 
జ్ఞానంబు దృష్టి నరునకు.( 
జ్ఞానంబు నాశ్రయించిన 
Sa 

జ్ఞానంబు వడయుటకు 
జ్ఞానధ్యాన పరాయణు 
జ్ఞానమ యింధనముగ 
జ్ఞానము గేవలకృప 

క్ష 


జ్ఞానము ధర్మమున కధిష్టానము 


జ్ఞానమునకు నగ్గుణ 
జానమునన కాని జన్మ 
హా 
జ్ఞానమునన కాని మానిని 
జ్ఞానమును గర్మమును 
జానము విజ్లానము 
ఇ ఇ 
జ్ఞానయోగము కృపా 

9 
జ్ఞాన విజ్ఞానదృష్టి 
జానవిజానములు మోక్ష 
(= 9 ఇ oa 
జానాజానంబులకు౦ 
వ ఇ 
జ్ఞానోదయమై యుండగ 
జ్వరకథ వినిన బరించిన 


జ్యోతి యాత్మయంద యున్నది 


డ 


డెందమున కింద్రియములకు 


త 
తగియెడు శిష్యుల కొసం 
తగులువాసి షడ్వింశకత్వ 
త(త్రకారం బెట్టిదనిన 
తత్స్వభావ మెటింగి 


తదనంతరంబ యంతర్హితుం 


తదనంతరంబ యద్దేవుం 
తదనుష్టాన ప్రకారంబు 


తదీయసల్లాప విశేషంబులు 


1107 


పుట 


1018 
900 
1018 
812 
623 
781 
706 
597 
630 
609 
785 
620 
938 
945 
943 
981 
575 
977 
977 
622 
976 
822 
979 


578 


1056 


904 
696 
732 
574 
929 
896 


1045 


1108 


పద్యము 


తనకుందా నెరవనినను 
తనకు6 దానబంధమొనరించు 
తనకు నెలవరుస వచ్చిన 
తనకు మహితప్రసాదం 

తన కుసుమంబులన్‌ ఫల 
తన గృహంబున కతిథి 

తన గృహమున నభ్యాసం 
తన తన తెరువునం గర్మం 
తన తన ధర్మమున్‌ నడిపి 
తనతో దుల్యుండైనను 
తనది యనక యేమి 

తన దేహము దోషములం 
తన పతికి భాగకల్పన 
తనయంద తోయవిషయము 
తన లోచనదీప్తుల 

తను. దనయంద నిలిపి 
తను నెజటింగిన నవ్యక్తము 
తనుయా(త్రకు(గా నశనము 
తనువు దొఅగి సను 

తను వొప్పెడునది యౌవన 
తను సరకుసేయకిట్ల 


తన్ను నుత్తమ మధ్యమాధమము 


తపములును యజ్ఞములు 
తపము సత్యంబ కన్ను 
తమ్ము సంట్రీతి. గనుంగొను 
తలయ మనమందు నిశ్చయ 
తలయంగ నాయు వింతియ 


తలపులు [గ్రందుగ6 బొడముట 


తల్లి ధాత్రిక బీజంబు 

తాన సుతు డగుట దెలియం 
తాను గ్రోధాదు లెడలించు( 
తాను దెగునేని బాంధవ 
తాను (బ్రకృతి. (బ్రకృతి 

తాను మున్న వినీతుండై 
తాలిమి లేని జనంబులు 
తెలియ మేల్కనియుండుట 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


తెలివొంది మనసు నిశ్చల 
తెలిసికొన బడయ రొరు 
తెలుపుదురు సాంఖ్యులును 
తెలపుమితని ననుడు 
తేజోరూపము (బ్రహ్మము 
తేనియకుండ. గొనుచు 
తేరక యుండంగ జేరుం 
తొలి తొలి యిమ్మం(త్రము 
తొల్లిటి సచ్చారిత్రము 
తోచిన నత్యంతభక్తిం 
తోలు దిగవిడిచి నాగము 
త్యాగమొక నెలవు 
(త్రినయనుండు వచ్చి 
త్వరితము సేయక కార్యము 


ద 
దండము గాషాయంబును 
దక్షునకు నెజింగించిన 
దనుజనాథ! యివ్విధంబున. 
దమంబు సద్గుణంబుల 
దమమున( గర్మేంద్రియముల 
దమమునా6 గల యుత్తమ 
దాంతు(డు (బ్రజ్ఞావంతు(డు 
దానం జేసి వసునామధేయుం 
దానగుణము (శ్రద్దలేని 
దాన నవ్వేధ విహ్వలించి 
దానముల. బుణ్యతీర్థ 
దానాధ్యయన యజనముల 
దానాధ్యయనాతిథి 
దానానుష్ట్రానంబు సర్వ 
దాని కహింసయ మూలము 
దానికి నరవింద సంభవుం 
దారధన మి(త్రపుత్ర 
దారాపేక్షం గష్ట( ప్రారంభ 
దివ్యధిషణుండగు ధిషణుం 
దీని నెజింగ౧ించినపుడు 


పద్యము 


దీపమున ననేకములగు 
దీవించి యెయ్యది సేసిన 
దురమున జయము గొనుట 
దురితంబులు దొడరు 
దేవతలకు లోనుగా 

దేవత లచ్చెరువడి 
దేవతలను (బ్రార్థించిన 
దేవభావంబునకు6 దగ 
దేవా! మోక్షార్థిజనము 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవి చిత్తమెణింగి దేవుండు 
దేహస్టు నదేహు నఖిల 
దైవతమానుష తిర్య 
దైవము బిత్యంబును 
దైవవశంబున నే(డును 
దొరకొన్న ననుభవించు 
దోష మరసి కామంబు 
ద్వంద్వములు లేక పేర్మికి 
ద్వారపాలు రచట వారింప 
ద్వారములు నాల్లు మూయంగ 
ద్వీపమునం (బ్రబోధ 
ద్వేష్యంబు. బ్రియము 


ధ 


ధను మది యేల భోగము 
ధనమించుకేని ధర్మం 
ధనము కలిమియు 
ధనము గలవాడు 
ధనము చేటునవిసి 
ధనములు బంధులు 
ధనమేటికి? నీ విప్రుని 
ధనయోగము దుర్లభమని 
ధనవత్తము దుఃఖకరం 
ధరణి పాదంబు లతని 


1061 
603 


965 
834 
518 
519 
525 
640 
788 
828 
520 
810 


పద్యము 


ధరణి మొదలయిన 
ధరణివల్లభ! చిత్త 
ధరణీసురు నాస 
ధరణీసురుండును జప 
ధర్మంబు తెజంగిట్టిదని 
ధర్మంబు తెజంగు సూక్ష్మం 
ధర్మంబు. బరిజ్ఞానము 
ధర్మనిత్యుండు సత్య 
ధర్మ మధర్మము వోలె 
ధర్మయమాదులను 
ధర్మలబ్దమైన ధనము 
ధర్మసందేహములు నీవు 
ధర్మాధర్మంబులును 
ధర్మారాముండు సంతత 
ధీరుండై యభేద దృష్టి 
ధూతపాపుండైన పూతాత్మకుం 
ధృతి యారోగ్యము నొసగు 
ధృతి లేమింగాదె మహాభి 
ధైర్యంబునం వీర్యంబున 
ధ్యానయోగ నిశ్చలము 
ధ్యానైక తత్పరాత్ముండు 
'ధ్రువమండలమున 


న 
నగము లెల్ల బుణ్య 
నగ్నలై యప్పర ్రీజనం 
నదిరయము వారణేందు. 
నను గాన బడయ రెవ్వరు 
నను డాథ నేల దానం 
నను నెవ్వరాశ్రయించిన 
ననుబోటికి( బశుయజ్ఞం 
నను మణువక పనుపం 
నయనముఖపాణిపాద 
నరనాథ! యమృతమగు 
నరనాథ! యుగ్రసేను(డు 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


నరనాథ! యుత్ర్యమణ 
నరనాథ! సుఖము దుఃఖము 
నరనాయక! శిశ్నోదర 
నరనారాయణులన(6గ౫ా6 
నరనారీ సంబంధము 
నరసుత! వినుమీ సప్త 
నరవర దానము6 
నరుండు నారాయణుండు 
నరుండు నారాయణుండు 
నరుండు సుఖదుఃఖముల 
నరుల నెలలు నేండులు. 
నా కలిమితోడ నిచ్చెద 
నాకు నా తపంబునకు 
నాకు నీకు నేల నాకేశ 
నాకు6 బ్రజగతి నిచ్చు 
నాకోర్కి పిదపం జెప్పెద 
నాకెజీగింపవే వీనికి( 

నా చరితంబులు ైలో 
నానారూపంబుల నిట్లేను 
నానా శాస్త్రంబుల నర్జా 
నా పంపునను (బ్రవృత్తి 
నా మనంబు సందియంబు. 
నారచీరయేని( జారు 
నారద పర్వత దేవల 
నారదుం డట్టు విష్ణుని 
నారదుడు పరమపురుషు 
నారదుండు వచ్చి నరునిన్‌ 
నారదుండు వచ్చి ప్రీతిం 
నారదుని వచనములు 
నారము లన(గా జలముల 
నారాయణ ప్రణీతంబై 
నారాయణ(ప్రసాదంబు 
నారాయణీయమగు 
నాలుగింటను వెండియు 
నా వలని రాగముననే 
నావుడు నల్లనగుచు 


పద్యము 


నిక్కంబునకు నెవ్వరు 
నిక్కమ కాలంబు నీకు 
నిఖిల జన(శ్రోత్రసుఖ 
నిగమవేద్య మద్వంద్వంబు 
నిజనామ నిర్వచనము 
నిత్యతృప్తి శౌచనిరతి 
నిత్యతృప్తుండైన సత్య 
నిను డాంచి కుటిలభావం 
నిను నెణుగకున్న 

నిను నెవ్వ( డెటిగా 

నిను నే గెలుచుట 

నిన్ను నెప్పుడు దలంచెద 
నియమాచరణ కృశం 
నిర్మలమగు నేకాంతిక 
నిశేతనయును నెంత 

నీ కడుపున జన్మించుట 
నీ మూలంబే నెటింగితిం 
నీ యట్టి భార్యగలుగుట( 
నీ వట్టిడ వగు టెజుంగవు 
నీ వడిగి తేను నిచ్చితి 
నీవలనన కలిగి కురు 

నీ వాసపజుప ధనములు 
స్‌ వినిన యుపాఖ్యానము 
నీవు కల్యాణమూర్తివి 
నీవ్ర గృహధర్మ పరత 
నీవు నిట్టుల చేయు 

నీవు నీయందు నినుగను 
నీవు మును హీనుండగుట 
నుతియు నమస్కృతియు 
నురువున నొనరించిన 
నృపధర్మ వైశ్యధర్మము 
నృప నీవు మదీయం 
నెట్టన చూడమి నయ్యెడు 
నేతికుండ మోచి యే 
నేలయెల్లను నేలిన 
నైమిశారణ్యమున 


1109 


1110 


పద్యము 


న్యాయంబులు ధర్మంబులు 
న్యాయమున సంగరంబుం 
న్యాయాద్యనేక తంత్రము 


va 


M 
పంచళశిఖుండను పరమ 
పడయరాని యాయు వొడలి 
పడసి తద్దేవు( గాన 
పడినం బాజిన6 గైదువు 
పడియెడు దుఃఖము 
పద్మభవముఖబాహూరు 
పద్ముండను పేరి యన్నాగ 
పరతత్తోపాసన 
పరమ (బ్రహ్మపదము 
పరమబ్రహ్మమ భూతో 
పరమమునీం(ద్ర సంయమన 
పరమర్మ భేదులును 
పరమవరద లోక 
పరమ సుఖము దృష్ష 
పరమాత్ముని నారాయణు' 
పరముండు నిరంజను(డ 
పరము నక్షరు విష్ణుని 
పరితాప మనభితోషము 
పరిపాటి గర్మ మెడలంగ 
పరిహాసము భాషణమును 
పర్వములయందు విప్ర 
పలుక. డసత్యము 
పలుకక యుండు కంటె 
పలుకు వడినతని 
పవనం బేకము (ప్రాణా 
పాండవవంశవర్య 
పాణి యుపస్థం బుదరము 
పాతాళమునకు. జని 
పాదపాయూపస్థపాణి 
పాదములకుం (బ్రణమిల్లి 
పాపకర్మంబు లెల్లను 


పద్యము 


పాపక్షయమున బోధం 

పాప మంచుక దొడరిన 
పామెటుగు( బాముకాళులు 
పింగళయను వేశ్య దన 
పిచ్చికలు గూడు శిరమున. 
పిలిచిన నా సర్వగతుండు 
పుచ్చికొనండు ముందట 
పుట్టి దక్షిణాభిముఖియై 
పుత్ర! వినుము నవద్వార 
పుత్రదార బంధుమిత్ర 
పునరావర్తన రహితుం 
పురము శరీరంబు 
పురుషుం డేమిటం బాపా 
పురుషుండు చైతన్యాత్ముండు 
పురుషుండును నంగనయు 
పురుషున కవ్యక్తపరి 
పురుషుని కల రూపెతేగాడు 
పురుషుని నవ్యక్తము 
పురుషుని నింద్రైియంబు 
పురుషుని వలన 

పురుషు లఖీలభూతముల 
పురుషోత్తమ షడ్వింశక 


పురుషోత్తముండు.( బురుషుండు 


పురహూతున కభిముఖియె 
పులుగులలో. బూత్యండక 
పూజారూపంబున నిచ్చిన 
పొంతకు వచ్చినవాని 
పొందు సత్త్వ రజ 

పారి బొరి భూతముల 
పారి నర్రంబు 

పౌరుషంబు సూవె ఫలద 
ప్రకృతికి నాకును నుదకము 
(ప్రకృతికిని గుణములు 
ప్రకృతి గుణంబులంగొని 
ప్రకృతి దనయిచ్చ. గ్రీడా 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పద్యము 


ప్రకృతి దొజుంగి తన్ను 
ప్రకృతి దొజు6గి తన్న 
ప్రకృతి పదాణు 

ప్రకృతి పురుషుని. గానదు 
ప్రకృతి యలింగ తజ్జనిత 
ప్రకృతి వాదులవ్యక్తంబు 
ప్రకృతియు, బుద్ద్యహం 


ప్రకృతి సేసెనె యూ యపరాధ 


ప్రజ యేనా కాన నన్నుం 
ప్రజల హరియించుటిది 
(ప్రజలు దల్లి( జెందు పగిది 
ప్రజ్ఞయ ్రతిష్టలాభము 
ప్రణవ పూర్వకమగు 
ప్రత్యక్షహేతు 

ప్రమద మొన 

ప్రసన్నైకా 

('ప్రళయకాలంబున 
ప్రళయప్రకారంబు 
'ప్రాకృతజనుల 

ప్రాజ్ఞుడు రమించు 
ప్రాణాయామము (గమమున( 
ప్రియములు నప్రియములును 
'ప్రియములు నప్రియములును 


ప్రీతిం గడు. బొదలు విషాద 


(ప్రీతిగ నధ్యాత్మమునధి 


లో 


ఫ్ర 


ఫలకాంక్షి గాక నియతిం 
ఫలములు గోరక కర్మం 


బ 
బంధనంబులలో నెల్లం 
బలమును నొప్పు బుద్దియు 
బలితపు టురి. గామంబున 
బలి (ప్రహ్లాద 
బహువిధ ధర్మంబులు 


547 
601 


737 
656 
961 
531 
1050 


పద్యము పుట 
బాలభాను బింబంబు 680 
బాలు.2ైన6 గొడుకు 766 
బిసరుహప(త్రలగ్న 953 
బుధుండు సూక్ష్మవిమల 542 
బుద్దికి మహత్తను 614 
బుద్దింగొని మనంబు వోనీక 629 
బుద్దిమంతుల తెరువున 959 


బుద్ది యధ్యాత్మ మన6 జను 915 
బుద్దియు ధృతియును 683 
బుద్దియును (బాణమును నిన్ను 605 


బోధనస్థాపనంబులు 1035 
(బ్రహ్మచర్య మహింస 635 
(బ్రహ్మచర్యసమేత తపంబు 719 
(బ్రహ్మచర్యాదులగు నాల్లు 784 
(బ్రహ్మరంధ్ర నిర్గతు(డైన 573 
బ్రహ్మహత్య దన్ను బట్టిన 816 
(బ్రాహ్మణత్వంబు గడు 961 
బ్రాహ్మణ ప్రార్థితము 908 
బ్రాహ్మణివి యోగినివి 945 
(బ్రాహ్మణునకు (బ్రధాన 709 
భ 
భక్తి గలవు నాకు. (బ్రజ్ఞాన 612 
భక్తితోడ నన్నాగేంద్రుపల్ని 1077 
భక్తి వీడ్కొని చని ముని 1021 
భక్తుండగు (బ్రాహ్మణునకు 985 
భవదీయ వాక్యవైదగ్యం 948 
భావములు నిజస్వభావం 650 
భీమనాదుండు భీమ 747 
భీరుండు శూరుడు జడుడు 515 
భూతంబుల6 బచరించుచు 728 
భూతంబుల దర్శింపమి 991 
భూతజాలంబుతో 613 
భూతతారతమ్యంబులు 708 
భూతదయయు న హంకారాన 783 
భూతములను గుణంబుల 877 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము పుట 
భూతముల పుట్టు( జేష్టయు 827 
భూతము లవ్యక్తంబున 616 
భూతంబులు నిం(దియ 845 
భూతాత్మకమైన యఖిల 1017 
భూమిజయము దొడంగి 707 
భూమి మొదలుగ6 గల 620 
భూముఖ్యంబగు భూత 541 
భూవర! నాకుం జూడంగా 842 
భూసురవర! వేదము 928 
భేరీ శంఖాదిక నానా 923 
భోగంబు6 దపము( బొరింబొరి 863 
భోగములు సంపరిత్యక్త 964 
భోగివర! యిది యిట్టిద 1095 


ను 
మంకినా€ బరగు (బ్రాహ్మణుడు 521 


మగువా! దుఃఖము 944 
మణిమయములు. గనక 583 
మతిగల సాంఖ్యులు 598 
మత్సరాది చిత్తమాలిన్యములు 760 
మదీయనామ నిర్వచనం 1044 
మన మధ్యాత్మము దానికి 914 
మనమునకు సుఖము 522 
మనమున నెద్దియు( గోరం 783 
మనము మక్తులము గాకున్న 954 
మనసు గొని మనసు 586 
మనసు చేతివ యింద్రియ 912 
మనసు నిందియముల( 726 
మనసును నిం(ద్రియములనుం 715 


మనసు నియమింప భూతా 711 


మనసును వాక్కును గాయం 628 
మనుసును వాక్కును రక్షం 854 
మన సేకాగ్రతం బొంద 715 
మనుజుల హరించి బాంధవ 744 
మను విక్షాకున కొసరగా 1056 
మమతంగాదే బహు 902 


పద్యము 


మరీచి యంగిరసుం 
మరీచియు నత్రియు నంగి 
మణియు నిత్తెజంగు 
మజియు నెవ్విధంబు 
మజియు నొక్కతెజంగు 
మణియు నొక్క విశేషంబు 
మటునా( డజ్జనపతి 
మయణునా. డమ్మహీపాలుండు 
మలమూ(తంబుల కాలం 
మహనీయ తపమున 
మాతోడ నిట్టనియె 

మా నయనంబులు దత్తేజో 
మానవపతి సత్తమ! 
మానవులకు6 దలప(గ 
మానితముని యొకండు 
మానుషజన్మము మేలతి 
మానుషము దుర్లభము 
మాయాశబలుండై యటు 
మారుతముతో సమాన 
మిత్రత్వము శత్రుత్వము. 
మి(త్రులు భార్యలు (భాతలు( 
మీకును ధర్మవిరోధము 
మీరలిత్తెజంగున కనుజ్ఞ 
మీ వచ్చినపని యెజుంగుదు 
ముక్కు (వ్రాలుట కర్లముల్‌ 


1111 


పుట 


1027 
588 
880 

1032 
715 
746 
957 
975 
896 
928 

1063 

1011 
938 
845 

611 
846 
963 
729 
982 
769 
850 

1080 

1080 

1026 
926 


ముక్తుల ములుకుల6 గలయుట 954 


మునిగోస్టివలని కొజంత 
మునిజన వినుత చరిత్రా 
మునివర! ధర్మదేవత 
మునివరు(డు గంధవతి 
మునుల బుణ 
మునులవలన దత్తం 
మునులును సురలును 
మునులును సురలును 


934 
589 
756 
1049 
834 
760 
1022 
1029 


మూండు పదులు ముహూర్తముల్‌ 691 


మూ(త్రమున బురీషమున 


621 


1112 
పద్యము 


మృగపక్షి సమూహము 
మేలర్ధింపను గీడున 

మేలు గీడుమ నరు బొందు 
మేలొనరింపగ దొరకొను 
మైత్రిం బోలెడు ధర్మము 
మొదల. గలిగించి జగము 
మౌనమున దృఢజ్ఞానము 


య 
యక్షవరునితోడ 
యజ్ఞధరుడు పంచయజ్ఞడు 
యజ్ఞపరుడు రక్షకుడు 
యజ్ఞార్థమొక్క 'బ్రాహ్మణుండు 
యాగంబునందు (శ్రద్దా 
యోగంబు( దపంబు 
యోగతం(తంబు సకల 
యోగనిరూఢు(డు 
యోగబలము లేని యొక 
యోగసాంఖ్యసిద్ది నొంది 
యోగి చూచు 
యోగి యెట్టి యాహారంబు 
యోగులకు యోగబలమున 
యోగులును సాంఖ్యులును 


ర 
రజతాచలంబున రత్న 
రథికునకు( గలమరికి 
రవిబింబము రాహువు 
రవి సృజియించును వర్ష 
రసకర్మజ్ఞుండు దారము 
రసగంధ(ప్రముఖంబుల 
రాగపరిలిప్తమానస 
రాగిత్వము విడువదు 
రాజభావంబు తొడుసున( 
రాజునకు ధర్మము 
రాజులకు యుద్దంబు 


పుట 


969 
525 
663 
811 
710 
1030 
1085 


788 
596 
836 
787 
758 
802 
867 
866 
861 
929 
879 
864 
860 
878 


819 
864 
579 
1089 
811 
720 
623 
1066 
805 
837 
564 


పద్యము 


రాజోచిత ధర్మంబు 
రుద్రనారాయణరూప 
రూపవిభమముల నప్పరో 
రోషము గామము రాగ 


© 
లలితాక్షతముల గుసుమం 
లావును దృష్టియు గతియు 
లీలాస్వీకృతచక్రశూల 
లేవు భయలోకములు 
లోకంబంతయు నెవ్వ 
లోకంబెల్లను నేం జిత్రాకార 
లోకము కాలముచే నిట్టాకుల 
లోకము చందము గనికొని 
లోక మెల్లను నజచేతిలో 
లోకేశ! నీవుధర్మ 
లోకోచ్చేదముం గర్మ 


న 
వచ్చిన సంభ్రమంబు 
వచ్చి పోయి చూచువాండు 
వచ్చి యభిపూజితుండై 
వచ్చి రుద్రునకుం (బ్రణమిల్లి 
వచ్చునప్పు డెయ్యెడనే 
వధము ధర్మంబుగా బుధులు 
వనితకు బురుషునకుం 
వనితగుణంబులు 
వనితల పురుషులయెడ 
వనితా చందనమున 
వరధర్మము నర్థంబును 
వరబహునుత వేదవ్యాస 
వరుసం గృత (త్రేతా 
వరుసదినంబులు దీజీన 
వరుసన ధరణీ 
వర్ల్షత్రయంబున వలనను 
వజణదంగాష్ట్రముల్‌ 


శ్రీనుదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పుట 


506 
1041 
974 
600 


973 
1052 
881 
1049 
597 
753 
963 
520 
675 
1004 
977 


1081 
765 
809 

1041 
772 
771 
891 
891 
953 
943 
840 

1098 
695 

1080 
707 
950 
527 


పద్యము 


వల యురి యోదము 
వసియింతు నే జగముల 
వాడును మత్రభావంబు 
వాకును మనసును 
వాజ్మనః కాయములు 
వానప్రస్థ ప్రక్రియ 

వానిం జెప్పెద నవహితుండ 
వానికి మూ(డా(శ్రమ 
వాయువు చేష్టారూపము 
వాయువుల నియత 
వారక వడ్డికిచ్చి కుడువన్‌ 
వారల కథ మా తండ్రికి 
వారలకు జూపు నిజ 
వారలకు వేదవిహితా 
వారలు ముక్తులు గామి 
వారికి( బ్రవృత్తిలక్షణ 
వారి కిట్టనియె నిష్టా 
వాసవునకును బలికి 
వాసుదేవుండు (ప్రథమంబు 
వికసిత తృమ్హాలతికకు 
వికృతులందును 
వికృతులు మహదాదిక 
విడువరాదు దుర్మతు 
విదితము గర్భాధానము 
విద్వన్మోదవిధాయి 
విద్యయనంగ( బంచ 
వినం జూడం బడునందె 
వినయము విద్యయుం 
విని నిద్రాదోషంబున 

విని పార్టు డిట్టు గలిగిన 
విని భరద్వాజుండు 

విను. డష్టమమగు 
వినుండిల్లవారు దుర్గం 
విను! కామము. గ్రోధము 
విను కుసుమంబుల 

విను కేవలుండగు జీవుండు 


పద్యము 


విను కైటభుండు నా 
విను! గర్భవాస దుఃఖం 
విను గుడిలో నున్న 

విను గుణములు 

విను చంప6 దగిన 
వినుటకును గనుట 
విను( డెల్లవారు 

విను త(త్రసాద 
వినుతమగు లోక 

వినుత జ్ఞానాభ్యాసం 
వినుతించిన నిందించిన 
విను తెవు లుడుపంగ 
విను తొల్లి ధర్మవర్తనము 
విను తృష్టారాహిత్యంబున 
విను దారపుత్రమిత్రులు 
విను దేవతా ప్రసాదం 
విను దుఃఖంబులు.6 దెగ 
విను దృశ్యంబు నదృశ్యం 
విను నవద్వారపురమున 
విను నారాయణవరములు 
విను నృప! హర్షంబు 
విను పర్యాయంబున 
విను పశుయజ్ఞము 

విను పాంసూదకముల 
వినుపించునది యను 
విను పురుషున కిం[ద్రియ 
విను ప్రవృత్తి కర్మ 

విను బీజంబున బీజంబును 
వను భావాభావంబులు 
విను మంచివారిచే 

విను మంతర్నాడిం జన 
విను మందు నొక విశేషం 
విను మందు మనుము 
విను మకంపను(డను 
విను మచిరవృత్తి. జేసిన 
విను! మజాు(డు శ్రద్ద 


పద్యము 


విను 
విను 


మజ్ఞానంబున 
మజునకును 
Gy 


వినుమత్యాశ్చ్ళర్య 


విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 


మధర్మం బహింస 
మనఘ! యింక 
మని ముని యిట్టులను 
మనేక విధంబుల 
మమకార వివర్దిత 
మరిష్ట నేమియను 
మర్హుండగు ననర్హుం 
మలసుండును 
మవిద్య గామము 
మవ్యయుండు 
మహంకార జయము 


వినుమహంకారమా 
విను! మహన శో 


విను 
విను 
విను 
విను 


విను! 


విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 


మహింస విప్ర 
మాంసశోణిత 
మాంసాస్థిమయం 
మాచార్యులు నూర్వురు 
మాత్మతీర్థ సంసే 
మాత్ముండు క్షేత్రజ్ఞం 
మానస (ప్రసన్నత 
మాయావిధమిట్టిది 
మాణుంచులు 
మాశావిచ్చేదన 
మింద్రియ సహితము 
మిచ్చెదనని 

మీ తంత్రంబుల 


వినుమీ సంహరణం 
వినుము ఘటము సేయుట 
వినుము జీవావస్టలు 
వినుము దనుజనాథ 
వినుము దేహాభిమానికి 
వినుము నృప సత్యమును 
వినుము నిమేషంబులు 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


691 


పద్యము 


విను మునివర! వాగ్వృత్తి 
వినుము నివాత స్థానం 
విను ముపనీతుండై 
వినుము (ప్రకృతి పురుషుల 
వినుము (ప్రతిగ్రహంబును 
వినుము పురాతన జన్మం 
వినుము (బ్రహ్మోదితంబు 
వినుము! మృణాళంబున 
వినుము యోగమథనమున 
వినుము వినుతస్వర 
వినుము విప్రకామార్థ్హ 
వినుము (శ్రద్ధ గలుగు 
వినుము సకలలోక 

వినుము సత్తాది గుణముల 
వినుము సుమతి 

విను మూర్షనాభి తంతువు 
విను మెజబుక గలర 

విను మేకాంతికు. డెవ్వని 
విను మైదిందియములకును 
విను మొక్క కారణంబున 
విను మోక్షము గార్హ్య స్థం 
విను మోహబీజ 

విను యోగంబు హిరణ్యం 
విను యోగివరు. డరిష్టము 
విను! రేఖామా(త్రపు 

విను! లోభము సంతోషం 
విను విధికృత్యము 

విను విప్రశరీరము 

విను విష్ణుని సంస్పర్శం 
విను వీతకల్మషున 

విను వేదవేద్యము 

విను శాంతులైన విప్రులు 
విను శూన్యస్థానంబున 
విను సంసృతి మృత్యువు 
వినుస 
వినుస 


1113 


1114 

పద్యము పుట 
విను సర్వభూతముల 824 
విను సాంఖ్యమ్మును యోగము 879 
విను సాంఖ్యసమజ్ఞానం 920 
విను సాత్తికములు 621 
విను సుమతి విషయముల 847 
విప్రం డేమిట దేవత్వ 857 
విబుధుల పండ్రెండు 692 
విమలాత్ముండు పారాశర్య 1024 
విముఖుం డగుటయు 866 
విలయం బింద్రియము 631 
విలుచుట నమ్ముట 752 
విష్ణు బహువిధముల 1052 


వీడ్కొని చని జగతి జరియించి 654 
వీరు పెద్దవారు వీరలు విననిట్టి 952 


వృద్దకళత్రంబు బుద్ది 827 
వెడపనికి నాలి. జంప 767 
వెడలుమని తెరువు సూపిన 830 
వెనుక నరుగుచునున్న 998 
వెలుంగుచుండెడి దీపంబు 576 
వేట వేడుక నడవికి 907 
వేగిన నామంటతితుడ్జ 1077 
వేదంబులకుం |బ్రవర్తకుండు 1062 
వేదతాత్సర్య మారసి 785 
వేద మాచారములC జెప్పు 750 
వేదములవలన నాకు 774 
వేదములు దదంగములు 737 
వేదములు డాంబికత్యా 774 
వేదములు సాంఖ్యమును 1060 
వేదవిదుండగు విప్ర 513 
వేదవేదాంగ సంవేది 558 
వేదవ్యాసుడ! రమ్మని 1064 
వేదవ్యాసుడు సుముఖత 1068 
వేదశాస్త్ర పురాణ 878 
వేదశాస్త్ర సరణి. విడుచు 782 
వేదసారంబు సత్యంబు 853 


వేదాంతవిదు లనుమోదించు 556 


పద్యము 


వేదాంతవిదు(డు దుర్లభు 
వేదాదులైన పథముల 
వేదాధ్యయనంబు. దదంగా 
వేదితవ్యంబన విదితంబు 
వైష్ణైయు. గల్మష 

వ్యక్త మవ్యక్తమను 
వ్యక్తమునకు6 (బ్రభవం 
వ్యక్త సప్తధార మవ్యక్త 
వ్యాపకు(డు (స్రష్ట (బ్రహ్మ 
వ్యాపించి రోదసీకుహరా 
వ్యాసమునినాథు 

ప్రేగు పెద్దెనవోడ వారిధి 


శ 
శతమఖ కమలావాసా 
శతుజనులు చెణుచుట 
శమనిరతియు నాత్మ 
శమము దమము లేమి 
శమసంపద (బ్రాహ్మణ 
శాంతము ధర్మప్రచయం 
శాంతి పరినిష్టునకు 
శాంతిమంతులైన సౌమ్యుల 
శాంతు6డ వగు మని 
శాకకణ మూలఫల 
శారీర మానసములగు 
శారీరస్థితికి (బథమ 
శాస్త్రతత్వ మెణుంగక 
శిరమున నర్భ్యపా(త్ర 
శిరమును నాభియు 
శివకరము దపము 
శవమును బరమ(బ్రహ్మము 
శివుండవు నీవు జగములకు 
శిశ్ళము నుదరమును 
శుక్లమునకు మనసు 
శూల ము(గతనెత్తి 
శైలాదులయందు నిట్లు 


శ్రీనుదాంధ్ర మహాభారతము - భీష్మసర్వము 


పుట 


పద్యము 


శోకప్రమదాది ద్వంద్వా 
శోకశ్రమ తృష్షలకున్‌ 
శౌచమ(క్రోధంబు సంతోష 
శౌచాదిగుణము లెడలుట 
శౌర్యముననొ వృద్ద 
'శదయును బలంబు 

ఠా 
(శద బుషితనయ! 

ఠా 
'శమమున నింద్రియములు 
శ్రీ కరణనిపుణ 
శ్రీయును భూతియు 
శ్రీవత్సము శూలాంకిత 
శ్రీ శ్రితవక్షస్పల 
శ్రీసంధాన ప్రాఢదయా 
శుతము నాచారంబు 
శుతిపరతయు గురు 
'శోతకు6 దనకుం 
శ్వేతద్వీపంబునకుం 
శ్వేతద్వీపంబున భవ 
శ్వేతులు నింద్రియ 


YA 


న 
సంతోషంబున నేగతి 
ంతోషామృత సుఖిత 
సంపద లేమికి మది 
సం(ప్రమోదమందు 
సంప్రీతుండై సముచిత 
సంటప్రీతుండై సవిశేష 
సకల జంగమస్హావర 
సకల దుఃఖభేషజం 
సకల భూతంబులకును 
సకల రత్నపూర్ల సర్వ 
సకల లోకములను 
గుణం బగుణంబగునే 


జ్ఞనులం దురాచార 


a 


es 


a 


తగుణంబులు 
సత్త్వ మార్గాభిరతి 


ల 


సత్య ధర్మపరుండవగుటం 
సత్యమ తపము 

సత్యమ (బ్రహ్మము 
సత్సాత దాన(క్రియ 
సదయమనీష( బంచ 
సదోపవాసియు సదా 
సన్నిధిసేసి తపము 
సమదర్శియై యఖిల 


సరకు సేయవను చసడ్డ 
సరసాన్నము పిణ్యాకము 
సర్వజ్ఞండగు పరాశర 
సరిపెంపునం గడు 

సర్వ వర్ణాశ్రుములకు 
సర్వసంకల్ప రహితు.డై 
సవినయంబున6 దన 
సాంఖ్యయోగ పరమ 
సాత్యవతేయుండీ పరమ 
సాదరవృత్తి సాధ్యుల 
సారమతి( బరికింపంగ 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


సిత రక్తపీత నీలము 
సిరి. బాసియును నొక్క 
సుజనసంగతి కర్తవ్య 
సుత! నీవు సుప్రసన్నా 
సుత! విను శబ్దబ్రహ్మము 
సురయక్ష గంధర్వ 
సురతంబు గుప్తమగు 
సురపితృ పూజల 
సురమకుట ఘటితరత్న 
సురమునిసిద్ద గణంబు 
సురలార్చిరి తూర్యం 
సురలు మునులు భయ 
సురసంయమి గరుడోరగ 
సురసరిదాత్మజుతో 
సులభమొ దుర్లభంబొ 
సులభానామము సంసృతి 
సులభాభిధానయగు 
సూర్యువలనన బీజంబు 
సృష్టి తెబింగు మున్నెణిం 
సొమ్ము గోరిన యంతన 
సోమార్కాగ్నిమయము 
స్పర్ష సద్దర్మమునకు 
స్మృతియు సంట్రీతి 
స్వజనంబులచేత 
స్వతంత్రవై నీవు చేసిన 


ఆ ప్రి ప్ర ప్రిఆకావా------- 


పద్యము 


స్వస్థతయు దుఃష్తతయు 

థి ఠా 
స్థావరములు జంగమములు 
స్థావరముల జంగమముల 
స్థావరములు జంగమములు 
స్టూలభంగులు 

స్నానకాలం బయ్యెనని 
స్వాధ్యాయంబు దపంబు 
స్వాపావస్థం (బ్రకృతి 

స్వామీ కోపంబు 

స్తీ పున్నపుంసకత్వము 
స్రోతోవేగము పటుగతి 


హ 


హయ శిరోభాసితుండును 
హరియం దేనును 
హరియాత్మ యెల్లవారికి 
హరిసత్తాది గుణంబులు 
హరునకు మొక్కి మీ 
హర్షంబును మానంబు 
హస్తిమశకాంతరము 
హింస లేక యునికి 
హిమవన్నగంబు 
హీనస్థానమున 
హృదయవేదిక 


హేతురహితు(డవు 


1115 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 14 
ఆనుశాసనిక పర్వము 
కృతికర్త 
తిక్కన సోమయాజి 


వ్యాఖ్యాతలు 


డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 
డా॥ శలాక రఘునాథశర్మ 
శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 
డా॥ యం.కులశేఖరరావు 


ప్రధానసంపాదకుడు 
డాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 
© 


(ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 
Anusasanika parvamu of Tikkana Somayaiji 
Vol. XIV. 


Commentary by 

Dr. Tummapudi Koteswara Rao - 1,2 Cantos 

Dr. Salaka Raghunatha Sarma - 3,4 Cantos 

Sri Mudivarthi Kondamacharyulu, Dr. M. Kulasekhara Rao - 5th Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Series No.613 
First Edition : August 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
110. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


SIN 
(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల 'కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన 
అమృతఫలం ! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం 
చేసుకొంటారనీ ఆశిస్తున్నాము. 


కవిత్రయ మహాభారత ద్వితీయము ద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కత్య నరం చైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


ఆంధ్రమహాభారతంలో ఆనుశాసనిక పర్వం పదమూడవ పర్వం. ఇది మహాభారతవ్యాఖ్యానసంపుటాల్లో పదునాల్లవది. 
శాంతి పర్వంలో కథా వస్తువు ధర్మ వివేచన. అది ఈ పర్వంలోను ధారావాహికంగా ముందుకు సాగుతుంది. భీష్ముడు 
కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజులు చెలరేగి శత్రుసంహారం చేసి, ఆవల శరతల్పమున పవళించి శరీరత్యాగానికి ఉత్తరాయణ 
పుణ్యకాలానికై ఎదురుచూస్తూ తాను అవగాహన చేసుకొనిన ధర్మసూక్ష్యాలను ముందుతరం వారికై ధర్మరాజుకు ఉపదేశం 
చేయడం ఈ పర్వంలోని వృత్తాంతం. ఇది అయిదు ఆశ్వాసాలలో సాగిన కథనం అనడం కంటే ధర్మవిశ్లేషణ, ధర్మ సూక్ష్మ 
వివరణలకు ఆకరం అనడం బాగుంటుంది. ఈ పర్వంలో కథా కథనం కంటే ప్రశ్న ప్రతివచనాల మూలంగా పలు ధార్మిక 


విషయాలు తేటతెల్లంగా తెలుపబడ్డాయి. 


ఈ ఆనుశాసనిక పర్వంలోని ఐదు ఆశ్వాసాలకు వ్యాఖ్యాతలు నలుగురు. వీరు తిక్కన హృదయాన్ని ఆకళింపు 
చేసుకొన్న పెద్దలే. దా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు, డా॥ శలాక రఘునాథశర్మ, డా॥ ఎమ్‌. కులశేఖరరావు, శ్రీమాన్‌ 
ముదివర్తి కొండమాచార్యుల వారు - వీరంతా ఎంతో ప్రతిభాపాటవాలతో కూడిన పాండిత్య ప్రకర్షతో ఈ పర్వానికి 
వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. దేవస్థానం తరపున వీరికి అభినందనలు తెలుపుతున్నాను. ఈ సంపుటానికి ప్రధాన సంపాదకులు 
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు. వీరికి మా శుభాభినందనలు. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు 
మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా ప్రచురిస్తూ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్ధరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్చి జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం 
ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని నిర్మించడం, 
పోతన భాగవతం ప్రథమ స్మంధాన్ని తాత్పర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన “పోతన” పుస్తకాన్ని 
ప్రకటించడం, పోతన కవితామహత్తాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - ఇత్యాదికార్యక్రమాలను నిర్వహించడంద్వారా 
దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్టీ జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు 
దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” 
గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 


నన్నయ భారత ప్రాజెక్టు : 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (కీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 88 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్శిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన జయంత్యుత్సవాల్లో 
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే విధంగా నన్నయ 
జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య సూచనలు చేసింది. ఆ 
సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ప్రతిష్టించే నిమిత్తం నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 


X 
“భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, “నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త 
సంచికను (ప్రచురించింది. 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత ప్రధానమైనది 
నన్నయభారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా గంథప్రచురణ 
బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల సూర్యనారాయణ మూర్తికి 
అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి ప్రసిద్ధ విద్వన్మణులతో ఈ 
క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కళాప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావేశకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 

ఆ సూత్రాల సారాంశం : 

“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమట్రామాణికమైన ఆది గ్రంథము. ఆరణ్య పర్వములో శేషభాగము 
ఎజ్జిన వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారికభాషకు 
సన్నిహితమైన సరళ(గాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు (ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్లు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(దుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దానిక్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట - ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లే అర్థతాత్సర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి శీర్షికలను 
యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత పీఠికలో 


XI 


సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర పాఠము 
మేల్లరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య సమీక్షలు 
జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో ఏకరూపత 
కలుగునట్లు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్లవేంకటావధానిగారికి 
అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత త్వరలో అచ్చుకు 
(Finalise) సంసిద్ధముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు 
ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్వానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి - వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్ణ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 


ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెటుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్ధంచేస్తున్న దశలో - 1986 అక్షోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక ఈ 
ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగిన పెద్దలతో విసృతంగా సమాలోచించారు. తదుపరి, 
కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశా స్త్రి గారు కీ.శే. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 1987 మే 
నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు పీరిక, 
ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావెశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి పీరికలకు 
తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. అయితే, 
ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో చిట్టచివరిదయింది! 
ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశా గ్రిగారి గృహంలో 1991 జులై ౩వ తేదీన 
జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


xi 
తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల విభాగంలో 
“పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటెర్లు ప్రిన్సిపాల్‌, యస్‌. వి. ఓరియంటల్‌కళాశాల, 
తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత వ్యాఖ్యారచనాప్రణాళిక”ను గూర్చి 1992 
ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు (ప్రసిద్ధ విద్వాంసులచేత వ్యాఖ్య వ్రాయించిన 
విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి (ప్రచురించటం 
సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ సంపాదకుడనుగా, 
సమావేశకర్తగా (కో ఆర్డినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (Experts 
Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు సంబంధించిన 
తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి ఆధ్వర్యవంలో 
1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం ఏర్పాటయింది. అనంతరం 
ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ క్రింది రెండు సంఘాలుగా విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
ప్రొ॥కె. సర్వోత్తమరాపు 


ఆచార్య తూమాటి దొణప్ప 

ఆచార్య బిరుదురాజు రామరాజు 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి 
ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య 


ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 
శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 


ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 
ఆచార్య మడుపు కులశేఖరరావు 
డా॥ రావుల సూర్యనారాయణమూర్తి 
శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


XII 
పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. సభ్యులందరి 
సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్సంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సుపాదకులు” 
“ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్లు రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో సొబగైన పాఠములున్నచో 
వాటిని రచనలో ఉట్టంకించవచ్చు.” 


పై సూచనల ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత వ్రాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, తరువాత 
తిక్కన భారతంలోకి విస్తరించి, సమగ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళగ్రాంధికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశెలుల వ్యావహారికంలోనూ రచింపబడిన 
ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను సముచితంగా 
సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్థానికులైన నిపుణులను కోరింది. 


XIV 
అనుభవజ్ఞులగు నిపుణుల అభిప్రాయానుసారం దేవస్థానం - సుగ్భహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
జి.వి. సుబహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు? కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing) లో 
భద్రపరుపబడియున్న భారతం ప్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
గ్రంథ పరిష్మరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్ధతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 
ఒకేరీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితలకు కల్పింపచేయాలని నిర్ణయించడమైనది. భాషాశైలులు 
మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిజినల్‌ వ్రాతప్రతిని చెడగొట్టకుండా “ఢైస్‌కాపీని లేఖకులచే వ్యావహారిక భాషలో 
మరల వ్రాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్టూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల తగ్గించటానికీ, 
అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 


వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆంధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం చేసికోవాలని 
ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, కొందరు రచయితలు 
నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం వ్రాశారు. అటువంటి ఘట్టాలలో 
దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్చవలెనని నిర్ణయించటం జరిగింది. 


మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. పుస్తకం 
“సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. పాఠకుణ్ణి 
దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరచుకోవాలని భావిస్తుంటాడు. 
అందువల్ల, 'వాల్యూమ్‌’కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని బట్టిచూచినా పర్వవిభాగమే 
అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌) (015510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 1/4 'డెమ్మీసైజు బాగుంటుందని 
తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వాలు, మహాప్రస్థానిక పర్వంలాంటి 
చిన్నపర్వాలు ప్రచురిస్తున్నప్పుడు “వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 


XV 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, “ఎడిటరు” 
గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యానుక్రమణిక 
తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్ధతుల ననుసరించి ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిధి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్థీకరించటం జరిగింది. 


సంపాదకమండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

దా॥ కె.జె, కృష్ణమూర్తి దా! కే. సర్వోత్తమరావు 
సలహామండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. దా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి డా॥ ఐ. వి.సుబ్బారావు, 
ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క సంయుక్త సమావేశు నిర్వహింపబడింది. 
ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ వెలువరించాలనే ముఖ్యతీర్మానం 
కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, రెండు 'వర్మ్‌షాపొలను కూడ నిర్వహించడానికి 
నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమ సంపుటం- ఆదిపర్వం 


XVI 

(రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావుగారి తరువాత కార్యనిర్వహణాధికారి 
అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ. ఎస్‌., గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణ ప్రణాళికను ఆసక్తితో గమనిస్తూ 
అన్ని విధాల సహకరించి ఆది, సభా పర్వాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి 
ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం 
తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో పండిత మండలిని పురమాయించినారు. అప్పట్లో లీవతరం 
అయిన ప్రయత్నంతో గోదావరి పుష్మరాల సమయానికి ఆరణ్యపర్వం (2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. 
తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రకటనా 
ప్రణాళికను మరింత వేగిరపరచి కృమ్ణాపుష్మరాల లోపల యుద్ధపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు 
మిగిలిన పర్వాష్టకము వెలుగుచూడాలనీ నిర్ణయించడం జరిగింది. 2004 కృష్ణాపుష్మరాల సమయంలో ఉద్యోగ, భీష్మ, 
ద్రోణపర్వాలు వెలువడ్డాయి. తరువాత కర్ణపర్వం ఒక సంపుటంగాను, తరువాతి పర్వాలైన శల్య, సౌప్తిక, ప్రీ పర్వాలు 
మూడింటిని కలిపి ఒకే సంపుటంగాను, శాంతి పాన్ని రెండు సంపుటాలుగాను ముద్రించాము. ఇవి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి 
డా! వై. ఎస్‌. రాజశేఖరరెడ్డిగారి చేతులమీదుగా విడుదల అయ్యాయి. ఆ తరువాత అనుశాసనికపర్వం (ఐదు ఆశ్వాసాలు) ఒక 
సంపుటంగాను, మిగిలిన ఐదుపర్వాలను (అశ్వమేధ, ఆ(శమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణపర్వాలు) ఒక సంప్రటంగాను 
ప్రచురించాలని నిర్ధారణచేసి త్వరితగతిని ఉపక్రమించినప్పటికి అనుకోని ఆటంకాలు ఏర్పడి జాప్యం జరిగిన సంగతి నిజం. 
అపుడు మనలను ఆదుకున్నవారు ఎడిటోరియల్‌సెల్‌లో సభ్యులైన శ్రీముదివర్తి కొండమాచార్యులువారు. ఆయన కష్టపడి 
కునుకువేయక తుదిమెరుగుల వరకు పనిచేసి ఇస్తేకాని గట్టు ఎక్కలేకపోయాము. 


ఈ మధ్యకాలంలో అంటే మహాభారత వ్యాఖ్యాన ప్రచురణ యజ్ఞం చివరిదశలో ఉండగా సంచాలకులైన సప్తగిరి 
సంపాదకులు డా॥ ఎన్‌. ఎస్‌.రామమూర్తిగారు పదవీ విరమణ చేయడం జరిగింది. 1994 సం॥లో సప్తగిరి సంపాదకుడిగా 
పదవి స్వీకరించిన నాటినుండి మహాభారత వ్యాఖ్యాన ప్రచురణ భారాన్ని భుజానవేసుకొని సమర్థంగా అన్ని ఆటంకాలను 
అధిరోహించి ఆంధ్రదేశం గర్వించతగ్గ ఒక మహా గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి 
అభినందనీయము. 


కృతజ్ఞతలు: 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి.దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈ మహాగ్రంథం 
పూర్తిగా వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ.పి.వి.ఎన్‌. శర్మ 


XVII 
ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్పులు. తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్య ప్రియులూ 
ఐన శ్రీ ఎన్‌. ముక్తేశ్వరరావు, ఐ.ఏ.ఎస్‌., గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేశారు. దీనికోసం 
ప్రతిరోజు నిరంతరాయంగ పని జరిగేటట్లు చూడడమే కాకుండ వారానికొక 'నివేదికిను అడిగి తగు మార్గదర్శనాన్ని 
చేసినవారు ఆయన. వారికి గౌరవాదరాలతో కృతజ్ఞతలు తెలుపటానికి సంతోషిస్తున్నాము. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన శ్రీ కె.రాంపుల్లారెడ్డి, పౌరసంబంధాధికారి, 
తి. తి. దేవస్థానం, తిరుపతి- వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. ఈ ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆంధ్రావళికి 
అందజేయటంలో ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, సలహా మండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ 
కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం (ఎడిటోరియల్‌ సెల్‌) 
నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కే. సర్వోత్తమరావు, శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, 
మహాకవి శ్రీముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని 
ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం అద్వితీయమై మరువరానిది. వర్మ్‌షాపువలె నిర్వహింపబడుతున్న కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో వీరు పాలుపంచుకుంటున్నారు. ఆ కారణంగానే తక్కిన పర్వాలను త్వరితంగా గుణాత్మకంగా 
వెలువరించగలుగుతున్నాం. 


“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖ పాత్ర వహించిన 
కాట్రపాటి సుబ్బారావుగారికి హార్దికకృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ 
సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ, తెలుగు 
ఉప-సంపాదకులు డాక్టర్‌ కే.రాధారమణ, డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ ఉప-సంపాదకులు శ్రీ 
బి.ఎన్‌. శ్రీనివాసన్‌గారికి, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగసుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోద్పడిన టి.టి.డి. ముద్రణాలయాధికారి శ్రీ. జి. వెంకటేశ్వరరావుగారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపిక” కావాలని 
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూఉన్న ఈ 'వ్యాఖ్యానసహిత 


XVII 
కవిత్రయ భారతి ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభి ప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని 
మాకు తెలియజేయగలరని మనవి. 


శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ[గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 


స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. 


సి, శెలకుమార్‌ 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ ఏ.పి.వి.ఎన్‌.శర్మ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 


డా॥ బిరుదురాజు రామరాజు శ్రీ కే. రామపుల్లారెడ్డి, పౌరసంబంధాధికారి 
(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. కులశేఖరరావు 
డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. బుద్దన్న 
స డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, కార్యదర్శి, 


ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


కన్వీనర్‌ 
శ్రీ సి. శెలకుమార్‌ 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల జ ల టి ల 


SE 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 
డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 
డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


; డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 

. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 

1 డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్నశాస్ర్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 

. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 

. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

స డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 
లు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4 శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా, 1 నుండి 7 వరకు; భీష్మ. ఆశ్వా. 1,2 


విరాట. ఆశ్వా. 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 8,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా. 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా, 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ ఫ్ర పై Aol ._ త్‌ 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


AE SIME I CT SE PERO PE 
WT 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సం 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవి క్రీడితం 


శారూలవిక్రీడితం 
టి 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శ్రీమదాంధ్ర మహాభారతము 


పద్యము 
అ 


అంగహీను దరిద్రు విద్యా 
అంగుష్ట మొకటి మోపి 
అంగుళా(గ్రముల్‌ చిటికెనల 
అంచితవాహనాకలిత 
అంతయు నెజీంగి 
అంతవాండు శిఖండిచే 
అందు వస్తుచయము 
అందొక కచ్చప(ప్రవరు 
అంబురంబున శౌచ 
అంబరాది భూతముల 
అంబరాది భూతములు 
అంబిక కిట్లను హరుడు 
అంబుజసూతి యేర్పడ 
అకట! దత్తాత్రేయునకు 
అకలుష హృదయాంతర్యాగ 
అక్కజం బగుచున్న యిక్కథ 
అక్కాలంబున వినోదంబున 
అక్కీటంబును భక్తిన్‌ 
అక్కారవేశ్వరుం డప్పుడు 
అఖిలజగ(త్రభువగు 
అఖభీలజనులకు(6 బరమ 
అగ్గోవు లవ్విభుల నధ్వరం 
అగ్ని నంట హిమవదచలం 
అగ్నియోపి రక్షింతు 

అగ్ని వాయువాసవాదిత్య 
అగ్ని సన్నిధి గోనిచయంబు 


ఆట ఆత 
ఆనుశాసనిక పర్వము 
గద్య పద్య ప్రథమ పాద సూచి 
ప్ర న్‌ 
పుట పద్యము పుట పద్యము 
అగ్నులును యజమానుండు 797 అట్టుగాక యహంకార 
Eis అ(గప్రదాయి వర్ల సన 476 అట్టు గృహమేధి ధర్మ 
ద అచటనయుండి లోకముల 634 అట్టు పలుకుటయు 
క07 అచటి నారాయణు నచ్యుతు 130 అట్టు పావక (క్రియా కలాపం 
306 *చట మణిమయంబు 257 అట్టు భయము బొంది 
న్‌ అచ్చట నే నతనిం గానక 133 అట్టు లోక కర్తయగు 
క్ర అజా(డు కల్పాదియందన్న 278 అట్టు వర్తిల్లు నరిష్టంబు 
03 జోల డుపలాలింప నద్దేవు 7 అట్టు వారివలన నాదర 
జ అట్లు శోభిల్లి వారల 
81 అజుండు మున్‌ లోకహితార్థం 643 Ga రౌ 
431 అజుని యను[గ్రహంబున 93 తగ నద్దేవి కద్దేవు 
కక] అజో విశ్వాధీశ్వరు 782 అడిగిన నిచ్చుకంటెను 
అడిగి మేలు సేసి 
120 అట్టిదశ చింతావివర్దనం 737 
అడిచిన నందు 
728 అట్టియెడం బవనుండు 786 
అడుగక యున్నను 
657 అటియెడ( బూర్వంబునం 479 
6 అడుగ వలయుదాని 
702 అటియెడ 88 
జై నం క్‌ అడుగు మనినం గౌంతేయ 
యె నకు 
న. అతం డతని కిట్టనియె 
66 అట్టలున్నం క్త అంత 191 అతండు నారాయణునాత్మ 
59h Sper 193 అత్రండు వారి నాలోకించి 
827 అట్ల చేయువాడ నని 825 తతత తైలాభ్యంగ 
776 అట్టమ్ముని యావహించుట 41 అతడు నగుచు భృగుని 
450 అట్లయిన నాతత్త్వంబు 539 అతడు నానంద సంభరి 
203 అట్టు కంఠంబునందు 630 అతడు భక్తిం బ్రణమిల్లి 
602 అట్టు కొమ్ములొసంగి 333 అతండు వాసుదేవు. డన 
808 అట్టు గంగాత్మజుండు 643 అతండు సూవె మా యింటికి 
336 అట్టుగాక పతుల యంతియ 767 అతడు సెజ్జ( జేరి యధిపు 


846 
పద్యము 


అత6 డొక నాండొక యెడ 
అత డొకరుండ లోకముల 
అతని కన్ను నీరనావ్లుతం 
అతనికి నాత డెట్టను 
అతనికి. (బ్రణమిల్లి యనఘ! 
అతనికి నత డిట్టులను 
అతనికి వత్సలుం డగుట 
అతని కోఘవంతు(డను 
అతని ముఖమున వెడలి 
అతని శిఖండియేల 
అతిధి. బూజించు వేడ్క 
అతిథి జనులు దమతమ 
అతిథి నినుంగోరె నేనియు 
అతిథి పూజ గడచినట్టి 
అతివ కామకృతములైన 
అతివా! కన్నియ నిచ్చిన 
అతి వినయంబున 
అత్తెబం గాకర్లింపుము 
అత్తెజంగు వివరించెద 
అత్తెజం గెటింగించెద 
అదికారణముగ గోవులు 
అది గుదిసిన విజ్ఞానము 
అది తరువు విడిచిపోవక 
అది దురిత నిరాసము 
అది నారాయణు. డొకనికి 
అది పవిత్రదేశ మచ్చట 


అది యింద్ర మతంగ సంవాదం 


అదియు.గాక విశేషించి 
అదియునుంగాక 
అదియును 

అదియ (శ్రుతిచేత ధర్మ 
అది యెట్టంటేని 

అది యెయ్యది యంటేని 
అది యొకడు జేయ. 
అది లేనివాడు నరకా 
అది సదాభ్యాస కలన 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పుట 


212 


840 


పద్యము 


అద్దేవుండు వెండియు 
అధికపు. దపముననైన 
అధిక సౌందర్యములుగల 
! నా మనమున 
! యాషాఢ ముఖ్యంబు 
అధిప! యింకను విను 
అధిప! రజస్వల నంటుట 
అధిప! సహస్ర బాహార్షును 
అధ్యయనంబును యజనంబు 
అధ్యయనమున మస్తకం 
అధ్యాత్మాదులు సెప్పుద 
అధ్వపరి[శ్రాంతు. డగు 
అధ్వరంబు లనేకంబు 
అనఘ! కపిలాప్రదానంబున 
అనఘ! కీటంబులకు 
అనఘ! గృహస్థ ధర్మమున 
ఘ! గోవులు ప్రాణంబుల 
అనఘ! చూడ సమర్జుండగు 

ఘ! దానపాత్రమగుట 
అనఘ! నాదగు చిత్తము 
అనఘ! నిర్జన నిశృ్శబ్దమైన 
| పితృపితామహ 

ఘ! భంగాన్వనుండను 
అనఘ! యంచితస్వాధ్యాయ 
అనఘ! యధర్మము ధర్మ 

ఘ! యనులోమమున 
అనఘ! యష్టావక్రమును 
అనఘ! యష్టావ(క్రుండను 
అనఘ! యాచారమాయువు 

ఘ! యిచటనుండుమని 
అనఘ! వచ్చితి ధర్మనందను 
అనఘ! విను మరీచి 

ఘ! విశాఖ నెద్దనురాధ 
అనఘ! విషమమైన 

ఘ! సోమములేని 


పద్యము 


అనఘాత్మ! యజపాదుండన 
అనఘా! యెవ్వని కావించిన 
అనఘు( డౌద్దాలకి యను 
అనయము( గాంచెపు 
అనయము పండుచుండు 
అనయము' ట్రీతి(ంబొంది 
అనలం బించుకయెన 
అనలము గోవును బ్రాహ్మణు. 
అనలునకు సుదర్శనకును 
అనలుని నన్వేషింపంగ 

అనవిని కొల్ఫియున్న 

అనవిని గృహస్టునకు 

అనవిని గౌరి నీకు భువ 
అనవిని తెలిసి విడిచె 

అనవిని దాని కిట్టులను 
అనవిని దాని కియ్యకొని 
అనవిని యంబిక సుకృతము 
అనవిని యమ్ముని (ప్రవరు 
అనవిని యుధిస్టిరుండు 
అనవుడు దక్షుయజ్ఞమున 
అనవుడు నమ్మృగాక్షి యిటు 
అనవుడు వాసుకి (ప్రభృతు 
అనవుడు దాత యలరి 
అనవుడు( బ్రీతయై యనఘ 
అనవుడు గాతముండు 
అనవుడు ధర్మపు(త్రుండు 
అనవుడు నాత డమ్మనుజ 
అనవుడు నాతనితో నిట్లను 
అనవుడు 
అనవుడు 
అనవుడు 
అనవుడు వైనతేయుండు 
అనశన నిష్టం జేసి 

అనశన [వ్రతంబు లందును 
అని కురుపితామహుండు 
అని గంగాపుత్రుండు 


(బ్రాహ్మణత్వము 
భీష్ము డిట్టులను 


(మొక్కి యిం[ద్రుండు 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము పుట పద్యము పుట పద్యము 
అని గోవులు పలికిన 364 అని చెప్పి మజీయు 164 అని ధర్మస్థితితోప మాట 
అని చెప్పి 12 అని చెప్పి మతియు 167 అని ధృతరా[ష్షుం డాడిన 
అని చెప్పి 52 అని చెప్పి మజియు 652 అనినం గౌంతేయా(గజుం 
అని చెప్పి 367 అని చెప్పి మజీయు 743 అనినం బాండవాగ్రజుండు 
అని చెప్పి 448 అని చెప్పి మజియును 328  అనినం బాండవా[గ్రజుండు 
అని చెప్పి 500 అని చెప్పి మజీయును 333 అనినం బార్వతి 
అని చెప్పి కర అని చెప్పి మటియును 566 అనినం జావను నదియేమి 
అని చెప్పి 661 అని చెప్పి మబజేయును 677 అనిన. బితామహుతోన 
అని చెప్పి 677 అని చెప్పి 'మతేయును 811 అనిన బ్రశాంతుడై తపను 
ఇని: జెప్పి కౌన్పి ధర్మము. “729 ఆబ చెప్పి చుతియు. శివ 73 అనిన బ్రసన్నత నట్టులు 
అని చెప్పి గాంగేయుం డన్న 289 శని చెప్పి యట్టి చందం 603 అనిన బ్రియమంది తాతకు 
అని చెప్పి గౌరి పతి న Or og Dass నృపతి 
అని చెప్పి చనిన నా దగు 372 చెప వ. ప అనిన. బ్రీతుండై పాండు 
స్తే (ప) ౨ యి ర్త 
అని తదనంతరంబ 535 లా వ ne కద “నినం బృథివి పస్తులు 
అని చెప్పి దేవవ్రతుండు 141 . అనిన గౌతము పల్కు విని 
క్ష సో అని చెప్పి యిట్లనియె నేనుం 570 
అని చెప్పి దైవరహస్యంబు 707 అ చెప్పి Se Ha, Te అనిన నంబిక గర్భంబు 
అని చెప్పి ధర్ముండు ధవళ 29 అని చెప్పి వెండియు 590 అనిన మో మలరన్‌ 
అని చెప్పినం బ్రముదిత 803 ఇ చెప్పి వెండియు 451 అనిన నక్కోమలి యక్కిరాతుం 
అని చెప్పిన బాండునృపతి 338 తభ చెప్పి వెండియు 670 అనిన నజాతశ్నతుండు 
అని చెప్పిన గృష్పుండు 461 అని చెప్పి వెండియు 752 అనిన నజ్ఞ్జనపతి 
SIDS NG 710. ఆని ఇప్పి శంకరుం::ఊంక 630. నన్‌ నట్టులేని -నౌలాక 
అని చెప్పిన నాయువేమిటం 695 ని చెప్పి శాంతనవుండు ౩93 అనిన నతండు కైకేయీ 
అని చెప్పిన భీష్మున 560 త్రి చెప్పి శాంతనవుం డిట్లను 194 అనిన నతం డెవ్వరి 
అని చెప్పిన విని కుంతీ 308 అని చెప్పి సర్వజాతి సామాన్యం 439 అనిన నత్యంత సంతుష్ట 
అని చెప్పిన విని నారదుం 210 లని చెప్పి సిద్దుండు వెండియు 191 అనిన నది యట్టిద 
అని చెప్పిన విని హిమ 734 లని చెప్తుటయు నప్పరమ 360 అనిన నద్దేవముని 
అని చెప్పిన హిమవద్దిరి 725 అని చెప్పె. దత్రకారంబులు 106 అనిన నద్దేవు. డమ్మహా 
అని చెప్పిన నారదుం 768 అని చెప్పెనట్టు బృహస్పతి 322 అనిన నప్పుడమిటేం డప్పురుష 
అని చెప్పిన భీష్ముం డా భూపతితో200 అని చెప్పె నయ్యవసరంబు 182 అనిన నమ్మునివరుండు 
అని చెప్పి భీష్ముండు 98 అని జమదగ్ని మజియు 413 అనిన నయ్యందణును 
అని చెప్పి భీష్ముండు 248 అని తగ నేకవాక్యత 623 అనిన నష్టావక్రు. డట్ల 
అని చెప్పి భీష్ముండు 596 అని తలంచి 56 అనిన నష్టావక్రుం. డతి 
అని చెప్పి భీష్ముండు పాండ 114 అని తలంచి నీదు పలుకు 156 అనిన నాపగేయుండు 
అని చెప్పి భీష్ముండు వెండియు 272 అని తెలిపిన గౌరి 704 అనిన నాసర్వజ్ఞాం డద్దేవి 
అని చెప్పి భీష్ముండు వెండియు 419 అని తెలిపెనట్టగుటం 99 అనిన నిక్కంబిది యందణు 


అని చెప్పి భీష్ము. డమ్మను 58 అని ధర్మతనయు. డడిగిన 354 అనిన నీ తోడి గోష్టికి 


847 


848 


పద్యము 


అనినను ముని మేరు వనం 
అనినను శాంతిలేమికి 
మజీయును 
నూరకయున్న 

భవాని వనవాస 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


భసితాంగరాగంబు 


భుజగ మిట్టులను 


మృత్యువునుం బామును 


వార లతని కిటనిరి 
న్‌ 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


కద్రువ 
కరంబు 
కురుపతి 
కౌంతేయా(గజుం 
కౌంతేయా(గజుం 
కౌంతేయా(గజుం 
గారి 
గారి కొందటు 
దివ్యబోధం 
ధర్మజుండు 
ధర్మజుండు 
ధర్మజుండు 
ధర్మజుండు 
ధర్మజుండు 
ధర్మతనయుం 
ధర్మతనయుం 
ధర్మనందనుం 
ధర్మనందనుం 
ధర్మపుత్రుం 
ధర్మసుతు 
ధర్మసూనుం 
నిక్కమాడిన 
పాండవా(గజు( 
పాండవా[గ్రజుం 
పాండవా([గ్రజు( 
పాండుభూవర 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిని 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


పార్వతి 
పార్వతి 
ప్రేతుండై 
బోయకు 
భీష్ముతో 


న 


మహాదేవుం 
మెచ్చి పృథివం 


మొగంబు 


యంబిక తనకు 
యక్కురువంశ 


యగ్గలంబైన 
యగ్నికల్పుండ 


యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 
యజాతశ। 


(తుం 
తుం 


సు 


తుం 


సం 


తుం 


స్‌ు 


తుం 


' 
(తుం 
తుం 


స 


తుం 


సం 


తుం 


సం 


తుం 


స 


యజనపతి 
జ 


యజ్ఞంబు 
Sy 


యట్టు సేసెద 
యట చేసెద 
ట్‌ి 
యత్యంత 
యద్దేవుండు 
యన్నరేం|ద్రుం 
యపర్గాదేవి 


యమ్మహా 


యమ్మహీశ్వరుం 
యమ్మునిపతికిం 


దేవికి 


పుట 


695 


యమ్మునిపతికి శుకు 355 


యమ్ముని సిద్ద 


యవ్వనితా 


140 
655 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిని 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


విని యా జగన్మాత 

విని యా దంపతులు 

విని యా శుకంబు 

విని యింద్రుం డిట్లనియె 

౧? 

విని యుధిష్టిరుండు 

విని యుధిష్టిరుండు 

విని యుధిష్టిరుం 

విని యుధిష్టిరుం 

విని యుధిష్టిరుండు 

విని యుధిష్టిరుండు 

విని వారలు 

విని వాసుదేవుం 

విని విషాదంబుతో 

విని సంప్రీతయై 

విని సురమునులు 

విని హర్షపూరం 

విని హుతవహుం 

విని హైమవతి 

సంతసిల్లి యనిలు 

సంతసిలి యమ్మహీ 
pl 

సంప్రీతుండై ధర్మ 

సిగ్గుతోడి యలంతి 

నారదు6 డుపదేశిం 

నిర్ణరాపగానందనుం 

నిరేశించి 

లు 

నిరేశించి 

యణ 

నిరేశించి 

(ఈం 

నిరేశించి 

(ఈం 

నిరేశించి 

(ఈం 

నిరేశించి 

(ఈం 

నిరేశించి 

(ఈం 

నిరేశించి 

యు 

నిరేశించి 

లు 

నిరేశించి 

లు 

నిరేశించి 

(ఈం 


703 


పద్యము 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


నిరేశించి 
యలు 
నిరేశించి 
యు 
నిరేశించి 
లు 
నిరేశించి 
యణ 
నిరేశించి 
© 
నిరేశించి 
లు 
నిరేశించిన 
యలు 
నిరేశించిన 
యలు 


క 


పరిభాషించి 


కుశికుండు 
గోవునిచ్చితి 
చరుతరువ్యత్యాసం 
జరామృత్యువుల 
తమ కులంబు 
పలికిన బార్వతీదేవి 
పలికిన బితృదేవతల 
పలికిన నతని 

పలికిన నప్పరమ 
నారదుడు 

నీవు దేవాంగన 
పాము బోయ 
భరద్వాజుం 
భీష్ము( డిట్లను 
మతియు 
మజియును 
మజియును 
మునిజన 

యా భూవల్లభు 
యామం(త్రణంబు 
యింకను నధ్యాత్మ 
యిట్లనియె 
యిట్లనియె 
యిది యెట్సొకో 
రథవహన 
విశ్చంబు 


గద్య పద్య ప్రథమ పాద సూచి 
పద్యము 


పలికి వీడుకొలిపిన 
పలికి వెరడియు 

పలికి వెండియు 

పలికి శౌచవిధి 
పలుకుటయు 

పల్కినం బాండు 
పల్కి యమ్మహాత్ముండు 
పల్కి వెండియు 
పుత్రకామేష్టి సేసినం 
ప్రీతిం బలికి యమ్ముని 
బలు (మోకులు వేగమ 
బోధించి 

భీష్ముడు వెండియు 
భీష్ముండు వెండియు 
మజీయు. బెక్కు పేళ్ళన్‌ 
మజియు ననేక 
మజియును 
మజియును 
మజియును 
మజియును 
మజియును 
మజియును 

అని మజియును 

అని మజీయు శాంతనవు. 
అనిమిష గంధర్వ 
అనిమిషవరు( డివ్విధమున 
అనిమిషులున్‌ మహామునులు 
అని మునిపతి పలికిన 

అని మునిపతి సెప్పినం 

అని ముని సెప్పిన సౌదాస 
అని యడిగిన నతం 

అని యడిగిన నతండు 
అని యడిగిన నద్దేవుండు 
అని యడిగిన నయ్యాపగా 
అని యడిగిన నా భూపతి 
అని యడిగిన యక్కురుపతి 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


245 
294 
671 
160 
236 
137 
110 
162 
224 
548 
598 
613 
658 
698 
201 
138 
110 
357 
487 
363 
331 

30 
127 
709 
270 
776 
317 


పద్యము 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


యడిగిన యాయమ 
యడుగుటయు 
యడుగుటయు 
యడుగుటయు 
యతండు వల్కె 
యనిమిష తటినీ 
యనుజ్ఞ చేసి 
యప్పగించి యాగం 
యవ్వభుండు వలికి 
యష్టావ(క్రదిశా 
యహింస తెజంగు 
యిటు లేర్పడం బలికి 
యిట్లందణుం దన 
యిట్లాశ్రమ ధర్మంబు 
యిట్లు గంగాగుణంబు 


యిట్టు గంగాపుత్రుం 


అయి యిట్లు గో విశేషము 


అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


యిట్టుపదేశించిన 
యిట్టుపదేశించిన 
యిట్టుపదేశించిన 
యిట్టుపన్యసించిన 
భీష్ముండు 
భీష్ముండు 
భీష్ముండు 
యమ(బ్రాహ్మణ 


యిటు 
౧? 
యిటు 
(it) 
యిటు 
af] 
యిటు 
౧? 
యిటు వరిలు నాలుగు 
| ye] 0౧ 
శివునకును 


సుప్రసంగం 


యిటు 
౧? 
యిటు 
ధవ. 
యిట్లేర్సడం జెప్పిన 


అనియునుం జెప్పెనని 


అని 
అని 
అని 
అని 
అని 
అని 


యుపదేశించి 
యుపదేశించి 
యుపదేశించిన 
యుపదేశించి వెండియు 
యుపన్యసించి యమ్ముని 
యూంది చెప్పి 


850 
పద్యము 


అని యూఆఅడిలం బలికం 
అనియెం గావునం గుంతీ 
అనియెం గాని నా మాట 
అనియె6 దదనంతరంబ 
అనియె గోవుల పావనత్వం 
అనియె నంత నినుం డపర 
అనియె ననిచెప్పి వీడ్కొని 
అనియె నని యవ్యాక్యం 
అనియె నని యిట్లు గారి 
అనియె యిట్లు ప్రథమ 
అనియె 
అని యెణింగించి 

అని యెణింగించి 

అని యెణింగించి 

అని యెతింగించిన 

అని రట్టియెడం గొందజు 


అని రాజసంబు దోయపం 


నివ్వాక్యంబులు 


అని రామయైయున్న రాజన్యుం 


అని వగచిన 

అని వరమిచ్చి మహేంద్రుండు 
అని వితర్కించి యమ్ముని 
అని విన్నవించి గంగ 

అని విలాపంబు చేసి 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


256 
259 
278 
310 
362 
411 
473 
562 


పద్యము 


అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు నద్దేవునితో 
అని శాంతనవు(డు సెప్పిన 
అని సంస్తుతిపూర్వకంబు 
అని సకల ధర్మోపదేశ 
అని సనత్కుమారు. డభవుతో 
అని సవినయంబుగా 

అని సవినయ (ప్రణామం 
అని సహజన్ములయిన 
అని సహోదర (ప్రకారంబు 
అని సాత్యవతేయుండు గప 
అని సిగ్గున6 జెన్నగు 
అనుగతు(డగు శిష్యునకుం 
అనుచు నమస్కరించి 
అనుచు నమ్మహనీయ 
అనుజు (డొక(డు వెంగలి 
అనుటయు 

అనుటయు( బాండవా(గజాం 
అనుటయు గాంగేయుం 
అనుటయు దాక్షాయణి 
అనుటయు దేవ(వ్రతుం 
అనుటయు ధర్మజుండు 
అనుటయు ధర్మనందను. 
అనుటయు ధర్మరహస్యము 
అనుటయు నంబిక 
అనుటయు నక్కీటంబు 
అనుటయు నగ్గోవులు 
అనుటయు నట్టకాక 
అనుటయు నతం డతని 


207 


పద్యము 


అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 


నతం డతని 
నతండు 
నతండు 
నతండు 

నతనికి 

నత్తన్వి తనువున 
ననేకమాయలు 
నభవుండు 
నమ్మహనీయుం 
నమ్మహేశ్వరుం 
నయ్యఖిల 
నవ్వభుండు 
అనుటయు నా క్నతిమజన 
అనుటయు నా దేవవ్రతుం 
అనుటయును సిరినాదు 
అనుటయు బ్రహ్మ యవ్విభు 
అనుటయు భవదీయ 
అనుటయు భీష్ముండు 
అనుటయు మునివరు 
అనుటయు లెస్స గం దలణి 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుటయు 
అనుడు 
అనుడు 
అనుడు 
అనుడు 


వసిష్టుండు 
వారలందయు 
శంభు6 డిటను 
౧? 
సంతోషించి 
సందియం బది 


నచట నున్న ముని 
వంటకము సేసిన 
విషాదము తోడం 
అనుడు ఏహంగనాథు(డు 
అనుడు సంతసిల్లి యట్ల 
అనునెడ నిందు రండని 
అనుభవించుచు గమనం 
అనుమానం బదియేల 
అనుమానింపకు మంధుండు 


ధర్మాత్మజు. డతనితో 


పద్యము 


అను సమయంబున 
అనేక 


<A 


సవా(నంబు 
అన్నంబు( దోయంబు 
అన్నదానంబు ధర్మంబు 
అనుదాన సదృశమగు 

06 
అన్నమిడిన మణిమయా 
అనాిమున దుగమున 

co ఠా 
అన్నరనాథుతోడ 
తత్స్వంబులకు 
యిం(దైయముల 
అన్యమాంసమున నిజాంగ 
అన్యవర్గుండు దీను6 

€9 

అపగత కామరోష 
అపగత మోహశోకమగు 
అపరంబగు పక్షంబును 
అపుడు బుధ్యమానునిం గను 
అపుడు వీక్షించి సత్యవతీ 
అప్పటికి వారు లేకున్న 
అప్పుని పాపంబు గాకుండ 
అప్పరమేశ్వరుండు 
అప్పరమేశ్వరుండు 
అప్పు డతిథి ప్రీతి నతని 
అప్పుడు 


అప్పుడు ప్రకృతిం దొణంగి 
అప్పుడు ఫాలలోచనము 
అప్రమేయ మవిజ్ఞేయ 
అ(ప్రవాసిమైన యవనీ 
అ(ప్రసక్తం బైనను నీ 
అమరవల్లభుండు నమృత 
అమర విభుని భగసహ(స్ర 
అమరు మహాదేవుండను 
అమరేంద్రుండు సముద్దతిన్‌ 
అమరేంద్రు నిర్జించి యమృతం 
అమలంబగు కుశసంస్తరణము 
అమలాత్మ గోవు మూత్రము 
అమలినతరదర్భన్యాసము 


247 
748 
626 
537 
204 
522 

56 
201 
805 

92 
128 
370 
334 
394 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


అమవస నమవస( బితృ 
అమితజ్ఞానము విజ్ఞానము 
అమ్మహాత్ముండమ్మహీపతితో 
అమ్మహాతు( డిట్టులను 
అమ్మహానుభావుండు సంసార 
అమృతంబు దుర్లభంబ 
అమృతకరాన్నయంబున 
అమృతోత్సత్తి సమయమున 
అమ్మిథునము బహుసంతాన 
అమ్ముని నభ్యంతర సదన 
అమ్మునివరు నాపర్యంకమ్ము 
అమ్ముని శిష్యు6 డయ్యువిద 
అమ్మయి బాపముల్‌ వొలియు 
అమ్మయి నన్నలువురును 
అయిదు దెజుంగులందు 
అయినను 

అయ్యగ్నిదేవుండు 
అయ్యాకాశపవనాగ్ని 
అయ్యకర్మంబులదెస 
అరయంగC దత్త్వము లను 
అరయయగ నాలుగు విధముల. 
అరయ. గృష్టుం డధ్వరాత్మకు 
అరయ దుర్గమములు నతి 
అరయ మీకు. గృత్యమన్యంబు 
అరిగి తచ్చరణపద్మంబులకుం 
అరిగి యతనిచేయు 
అరియైన దీనుడై తను 
అరుణంబులును సకంటక 
అరుణ ధవళమేచక 

అర్చించు నప్పు డయ్యంగన 
అర్థిగోరిన వస్తువులర్ధితోడ 
అలఘుతపములు 

అలఘుతర సకల కామ్యం 
అలసతయున్‌ విచిత్రతయు 
అలుకయురి నూర వనమున 
అలుకయు నససూయయును 


పద్యము 


అవధరింపుము భూతంబు ల 
అవని బడనీకశాఖ 
అవనీదేవత లొక్కెడం 
అవనీసురుండు జప 
అవహితుండయి తద్దశ 
అవిజితేం[ద్రియబల 
అవిబిట్టు బెదర6 దక్కటి 
అవ్యక్తం బన6గా దన 
అవ్వాక్యంబు లాకర్షింపుము 
అవ్వాక్యంబులు సెప్పెద 
అవ్విధంబున కారాజు 
అవ్విధంబు నొక్కొక్క యెడం 
అవ్విభుండు 
అవ్విశేషంబున నశేష 
అస్థికలిగి హీనమగు 

ఆ 


ఆంకలియు నీరువట్టును 


851 


497 


ఆంకలేక యెవ్వాని జలాశయమున 284 


ఆండుదాని. జంపి నతండేక 
ఆ కృష్ణుండు నిజసౌమ్యా 
ఆగమాధ్యయనంబు 
ఆగమోక్త విధంబు. (బ్రత్యక్ష 
ఆ గార్హభి తన కొదమతో 
ఆ చతుర్వింశతి 

ఆచమన పూర్వకంబుగ 
ఆచరించు దండ మకక్రోధ 
అచర్మణ్వతి యను నది 
ఆచారహీనతయతి 

ఆచేంత పిదపదాన 

ఆ జంతువుం గనుంగిని 
ఆజి (ప్రాప్త మృతులు గురు 
ఆడుచు6 బాడుచు గణములు 
ఆతండు దానికి నతి 
ఆతండు సర్పయాగమను 


569 
618 
311 
815 

31 
533 
507 
663 
669 
589 
460 
590 
272 
146 
101 

72 


852 
పద్యము 


ఆతని యున్నిడ యారసి 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పుట 


376 


ఆత్మం బొంగి (మొక్కి యత(డాల 91 


ఆత్మజాతియందు నవుల 
ఆత్మ సదృశత 'ప్రాణభయంబు 
ఆదియుగంబున నబల 

ఆ దేవు జిత్తమున నిడి 

ఆ ధూళితోడం గుడిచిన 

ఆ ననంబునను జిహ్యను 
ఆ నరనాయకుం డొక 
ఆపత్సమయంబున శౌచా 
దూలపోక సిరినంది 
ఆ పొల(తియట్లు పలికిన 
ఆ భృగువంశ వర్యుండు 
ఆభ్యంతరంబు బాహ్యమున 
ఆయాసపడకుండ నర్హంబు 
ఆ రమణికి నతనికి 

ఆ రాజకుమారుల మతి 

ఆ రాముండు శుచిత్వ శ్రీ 
ఆర్‌ష్టిసేనాశ్రమంబున 
ఆలనేయి ముఖ్యము మహిషాది 
ఆలు నిజ జాతియందు 
ఆలుబిడ్డ లొజటులై 

ఆలేమ సుదర్శనునకు 
ఆలోకదానమున భూపాల 
ఆవేశించెద యోగ 

ఆ సనత్సుజాతుం డంగుష్ట 
ఆ సమయంబున 

ఆ సమయంబున నరుణో 
ఆస్యశుద్ది యొనర్భిన 
ఆహారముడిగి మహాశ్రమంబు 


ఇ 


ఇంతకు మూలమై యిరువదేనవ 
ఇంతి దా విడువని యంతియ 
ఇంతి! నాచెప్పిన యిప్పాప 
ఇం[ద్రియములకంటె నీశాన 


ఆపద. 


228 
584 
631 
132 
483 
340 

19 
432 
677 

69 
254 
716 
680 

16 
109 
381 
179 
473 
231 
683 

22 
472 
214 
117 

21 

65 
434 
174 


123 
788 
689 
550 


పద్యము 


ఇచ్చినం ట్రీతుండై 
ఇచ్చినవారల కొనగా 

ఇచ్చెదం గొందజ నెత్తటి 
ఇట్టిది యోగధర్మం బనిన 
ఇట్లివనట6 బొందునట్లి 

[న్‌ [న్‌ 

ఇట్టి సౌరభంబు నెన్నండు 
ఇట్టు లురియాడు చిత్తంబు 
ఇట్టు వినతపట్టి పట్టిన 

ఇ ట్రత్యాదరంబున సంభవించి 
ఇట్టనియె నప్పర్వతరాజ 
ఇట్టయడుగం గలవాడై 

ఇట్లు కపట జయంబున 
ఇట్టు గాకాత్మ ధర్మంబు 

గాన నంజుడు నమలుట 
గావించి యా రెంటిని 
చని ద్వాదశ వార్షిక 
నిర్దించి తత్‌క్షణంబ 

బై wy 


ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు 
ఇట్టు నిష్కల్మషత్వంబు 
ఇట్టు పరమ హర్షంబునం 
(ప్రవేశించి యయ్యోగి 
ప్రసన్నుండయి 

మదనాగ్ని నుదిలకొని 
మాతలి యమరేం[ద్రుని 
వారించి యిది శాపంబున 
వినతయుం దెంపు సేసి 
వినుచు నిలాతలంబునం 
శపియించిన నబ్బాల 
సుదర్భ్శనా వివాహోత్సవం 
సెప్పం బడునట్టి 


ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు 
ఇట్లు సెబ్ప సనత్సుజాతుం 
ఇట్లు సేసి శక్తియెల్లను 
ఇతరుల దానమేని. దమ 
ఇత్తెబింగున నొక్కట నెత్తి 
ఇది కపిలాది పరమర్షి 

ఇది బుద్ధీంద్రియ ప్రపంచంబు 


పుట 


219 
296 
112 
753 

13 


పద్యము 


మేలితెజంగు గొందణు 
యద్దహనంబు తెజంగని 
యేటి కార్యముగ 

శ్రీమదుభయ కవిమి 
శ్రీమదుభయ కవిమి 
శ్రీమదుభయ కవిమి 
శ్రీమదుభయ కవిమి 
శ్రీమదుభయ కవిమి 
సకలజన సామాన్యం 
సాంఖ్యానము దీనిని 
సాయుజ్యావాప్తి ప్రకారం 


ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇది 
ఇధ్మములు దెచ్చి యిచ్చు 
ఇనశశిపావక భూమి 

ఇన్ని యాచారములలోన 
ఇమ్మీలను నన్నును 
ఇమ్మెయిం బోరిపోరిమది 
ఇమ్మెయి గుహ్యతలము 
ఇమ్మెయి నలంగియొక 
ఇరుదెజుంగు విను తమము 
ఇరువది నాల్గనువారలు 
ఇరువది మూ(డనువార 
ఇరువది రెండవనాండమ్ముని 
ఇరువుర మేము పుట్టుదు 
ఇల జాగ (ఘొక్కియటు 
ఇలువెడలిపోయె నేమియు 

ఇవి నానా ముఖముల 

ఇవి మూండు దెజంగులు 

ఇవి యెజీంగి యెపుడు బర 
ఇవి యెల్ల నశాశ్వతములు 
ఇవి యెల్లను వానప్రస్థ 

ఇవి యెల్ల విష్ణునందు 

ఇవి వర్ష ధర్మ ప్రకారం 

ఇవి శాస్త్ర దృష్టమార్గము లవని 
ఇవుల నేడు దరంబుల 


(6% (6 (9% (6% ఈ 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 


పద్యము 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున నౌచిత్యం 
విండ్లు 

జైల, 


విబుధులు 


ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్వధంబున సద్దిజుండై 
సప్తాంగ 
ఇవ్విధంబున సుఖింజేసి న 
ఇవ్విధముగాంచు యోగికి 
ఇవ్విధమున గోవునిచ్చిన 
ఇవ్విధమున వినోదింప 

ఈ 
ఈ కపిలాఖ్యానము సుశ్లోకము 
ఈ కమలవనము చేరువ 
ఈ (క్రియ నావశం బగునే 
ఈ తం[త్రంబు పఠించిన 
ఈత(డు దక్కంగ నారులకు 
తెరువు లాదరింప౦0గ6 
తెజంగు లెల్ల నెజీ(గి 
దైవతముల నన్నింటి 
నామ నిర్వ్శచనములు 
నాలుగు దెబగులం దగ 
నీతులకు విరుద్దము 
నెజిం గైకొని శూద్రుం 
నెటి నిలుచుట గలుగదు 
పరిబోధం బభవా 
పాము జంప6 (బదుకునె 
మూడు తెజంగుల జను 
యనృతవర్తనము 
యాచారాధ్యాయం 
యాజును మంచి తెరువు 
యితిహాస మార్యసభ 
యుపస్థాన మచలిత 
ఈలోకం బేటికి మన 
ఈ వాక్యంబులు భూదేవావలి 
ఈవిధ మెమ్మెయి నైనం 


ఇవ్విధంబున 


న CCE 


ఉండు నన విని విహంగ 


గద్య పద్య ప్రథమ పాద సూచి 
పద్యము 


ఉ(గ్రత్వమున. (బ్రతాపోన్నతి 
ఉచితంబుగా నెటి నుగ్గడించిన 
ఉత్తమ పథంబు ధర్మా 
ఉత్తమ (బ్రాహ్మణుం డొకనికి 
ఉత్తమ (శ్రద్దలేకున్న 
ఉత్తర కురుభూమియొ 
ఉదకంబు లందుండి 
ఉదకము రక్షకం బగుచు 
ఉద్యోగము ప్రియవాదిత 
ఉన్నం గని యప్పడంతి 
ఉపవాసములు మౌనముర్వీశ 
ఉపవాసవిధి యోగ్యతయును 
ఉపవాసాయాసంబును 
ఉపహార సమర్భకుండగు 
ఉలుము గొన్నవాండు తొలుమేన 
ఉవిద మునియోగబల 

భం 
బుతుమతి గాక యా 
ఎంత నిష్టగలిగానేనియు 
ఎంతెంత మేలు చేసిన 
ఎక్కుడు దినముల శుభములు 
ఎచట మెలలా నేమి యెట్టుండె 
ఎట్టంటేని 
ఎట్టనిన దృష్టారిష్ట వికృతులయి 
ఎట్టివి కర్మంబులట్టి 
ఎత్తికొని పోయి తనపురి 
ఎదుర్కొని 'ప్రణామపూర్వకం 
ఎన్ని నిమిషములు దైవత 
ఎన్ని యేండులు మనుజుని 
ఎప్పుడు ధర్మంబు నెడ 
ఎజంగిన యప్పెను వేగు 
ఎటింగి కూడుకొని గోవుల 
ఎఖుక గలిగి పిదప నేని 
ఎల్లపుప్పంబులు నెక్కాలమును 
ఎల్లవారు6 దమకు నెంతగూర్తురు 


731 
801 


పద్యము 


ఎవ్వండెణుంగంబడిన 
ఎవ్వనికి6 బుట్టెనేనియు 
ఎవ్వరు ధర్మంబు నెడ 
ఏ 
ఏక భుక్షవ్రత మెంతయు 
ఏకా(గ్రచిత్తుండవై 
ఏటి దరికిం దిగువంబడి 
ఏతద్విషయంబయిన 
ఏ తద్విషయంబైనది 
ఏతెంచి నిభృతిమై నీశ్వరు 
ఏ నడుగంగ నారదముని 
ఏ నమరేం(ద్రుడ నాదగు 
ఏనుంగు నెక్కి పెక్కేనుంగు 
ఏను గృష్టు నెణుంగుదు 


794 


ఏను దండ (ప్రణామం బాచరించి 129 


ఏమను భార్యయు బంధులు 

ఏనును మీరు నేల మతి 

ఏనును శిష్యుల కీ వి 

ఏను (బ్రసన్నుండనైనం 

ఏను (బ్రహ్మముఖంబున 

ఏను వలదని చెప్పిన 

నూటేండ్లకు. బుట్టు 

నెణిగినంత సెప్పితి 

నెజబుంగుదు నిత(డు 

నెవ్వత నైతినేమి 

నేమి తప్పు సేసితి 

నై మేల్కనునంతకు 

నొక్కటి యడిగెద6 జెపుమా 

ఎ నొల్లంగాక భస్మము 

ఏము గోవుల మనవుడు 

ఏయువాండుండ నమ్మేమి 

ఏ విధమున నోపిన యతి 
(కై) 

ఐనను మీరడిగిన 


7 7 7 7 లాలూ లూ 


250 
128 
558 
754 
374 

34 

63 


758 


854 
పద్యము 
ఒ 


ఒంటి మెయినుండ(గా 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పుట 


82 


ఒండారుల శంకించి శపథంబులు 410 


ఒకటి గొలనిలోని నుండు 
ఒకటి 'యడిగెద6 గప 
ఒకతణి దేవతలకు 
ఒకతతి మునివర్యు లొక్కట 
ఒక దానవుడు జగన్నా 
ఒకనాడు గో వొకటి 
ఒక వ(ప్రవరు(డు ననుంగని 
ఒకళులు సూచిన మది 
ఒక్కండొక్కని చేత నెక్కుచు 
ఒక్కనాం డవసరంబు గాంచి 
ఒక్క యితిహాసంబు సెప్పెద 
ఒక్క సృగాలంబు నొకవానరం 
ఒక్కింత సేపునకుం దెలిసె 
ఒప్పు నవ్వనంబునం 
ఒరుల మెచ్చక 
ఒరులిచ్చిన దీపంబ 

ఓ 
ఓంకారవాచ్య మది 
ఓషధు లమృత మయ్యుత్తమ 


జొపరమిక మనునది 
జొపరమికాభిధానంబు 

క 
కడు (గ్రొవ్వివాండు లోకము 
కద్రువ గన్గాని సంతో 
కద్రువ పాలికిం బోయి 
కనక మాయుః (ప్రదంబు 
కనకము ధేనువుల్‌ మణి 
కనకము రజతము 
కనకములు మణులు 
కనఖలమున గంగా ద్వారము 
కని యజ్ఞనపతి బుత్విజు 
కని యప్పావకుం బావక 


82 
262 
790 
397 
620 
351 
483 
506 
746 
102 
482 

99 
791 
625 

22 
473 


537 
467 


715 
714 


621 
73 
76 

282 

297 

270 

836 

173 
20 

131 


పద్యము 


కని యీ ధూళికిం గడు 
కనుగొని పశ్చాత్తాపం 
కనుటరిది యొండుమెయి 
కనువెలుంగు వేదవ్యాస 
కన్ను మనంబును దనిసిన 
కపిల యిచ్చిన వానిన కాదు 
కమనీయ హంసకుల 
కమలదళమున నున్న జలము 
కయ్యమునకు నెపుడు 

కరి కచ్చపముల పెన్నె 

కరి చెలంగి నీ మీద 
కరిపతి నీరు (ద్రావుటకు( గా 
కరుణ మొగమునందు 
కరుణాఢ్యు. డగు పరాశర 
కరువున( బోసిరో విధుని 
కర్షశ్చంగాక్షి ఖుర 

కర్మ ఫలములు గుడిచిన 
కర్మములకు. గర్తగా 

కలదది యూరక కానంగ 
కలదొక రహస్య గోపన 


209 


కలదో లేదో యనియెడు కలదోలేదో708 


కలమెయి. బాల నేత 
కలయయగం జూడ 
కలిగియుండియు. దెవు 
కలుగునె యమోఘమగు 
కల్లుత్రావుట గురు తల్ప 
కవిసి ఖరంబులైన ముని 
కశ్యపాత్రి విశ్వామిత్ర 
కశ్యపు భార్యలు కద్రువ 
కాంచి నిరూపించి యా 
కాంత జాత్యంధుండు 
కాంస్యోపదోహయు. 
కాదని పూని పల్కుటయు 
కానకు నే6గ౧ తాపసుల. 
కాన తపంబును విద్యయు 
కాననము గిరుల నదులు 


756 
136 
681 
46 
441 
85 
402 
61 


పద్యము 


కామములు భోగముల 
కామరసమున నతి 
కామార్గంబులు మోహో 
కారుణికత్వధుర్యుండగు 
కారు దుర్యోధనుడు నీవు 
కార్తె. బాయసమబ్ది 

కార్తె. బైతృకమగు 
కార్యమగుటయు నరిగె 
కాలం గేలం గోలం గపిల 
కావున 
కావున 
కావున 
కావునం 
కావున 
కావున. 
కావున 
కావున. 
కావున 
కావున 
కావున 
కావున 
కావున 
కావున 
కావున 
కావున 


బతికి 
గాంతాధర్మము 
గామ(క్రోధము 
గుడువక 
జెటువులు 
గారవంబున 
ధర్మంబు 
నత్యాదరంబున 
నధ్యాత్మక 
నన్నదానమున 
నాచారపరత 
నిందటునుడుగుం 
నీవడిగి మేలు 
కావున నీవు నిన్నిచ్చినం 
కావున నుద్యోగంబును 
కావున నుపవాస (వ్రత 
కావున నెట్టు జంపుదు 
కావున నే విధమున 
కావున నొల్లను బది 
కావున భవితవ్యము 
కావున భిక్షు జెంది 
కావున భూమియు 
కావున మాంసముపై 
కావున మీకుం (బ్రియముగ 


620 


పద్యము 


కావున లోభము విడుచుట 
కావున వారికి భక్తుండ 
కావున విను త్రివర్గంబు 
కావున విప్రారాధకు(డై 
కావున. విష్ణుని పేళ్ళగు 
కావున (శ్రాద్ధ [క్రియలకు 
కావున సాన్నీకు. డయి 
కావున సువర్ల మసదృశ 
కాశిరాజ కన్యకలకు 
కినియమి సంగవర్జన 
కిల్స్చిషంబు గోశకృన్నూత్ర 
కీడాకప్టు లేదు కృత 
కీర్తనీయు డైన కేశవు 
కుటిలంపు. దలషపున 
కుడిచిన యప్పుడ యోగము 
కుడిచేత బిదప డాచే 
కుడుచుట కట్టుట 
కుడుపునకు ముందరొడ్డు 
కుడుపు నిదురయు 
కుల కన్యకలకు వేడుక 
కులమును రూపము 
కలమును విద్యయు 
కులమును శీలము 
కులమును సమ్మాన్య 
కుల వయోరూప శీల 
కుసుమముల గంధము 
కృత్తికాంగార సంసేవ 
కృష్ణుండు 

కృష్ణునకు (బణమిల్లి 
కృష్ణుపాలికి6 బోయి 
కొండొక కాలంబునకు 
కొంతవడికి. దెపిటి 
కొడుకుల. బంచితెల్సె 
కొడుకులు బహువిధు 
కొనియంత నిలువక 
కొమ్ముల గాళ్లం బిండిగ 
కొలను వెడలి బిసము 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


కొలుచపహరించు నన్నరు 
కోకిల కుల గంధర్వా 
కోపమున6. (బ్రసాదంబున 
క్రందున మేను సిదియు 
క్రూరపు భూతముల్‌ 
క్రూరునకు నాస్తికునకు 
క్రేపులు తో రా దుర్గతి 
క్రోధకామాదులైన దుర్గుణ 
క్రోధలోభ కామానృత 
క్షత్రబంధు6 డనంగ 
క్షత్రియాదుల చేతనుం 
క్షత్తియుం డశ్వ్చంబు 
క్షత్రియుధనము భాగము 
క్షత్రియులకు విప్ర 
క్షమయు సత్యంబు 
క్షరుండు నక్షరుండు 
న్షొాత్రమం॥డ్రు బుధులు 
క్షీరము దధియును 
క్షుత్సిపాసలచేం గడు 
క్షేతంబు పురుషకారము 
గ 
గంగా తరంగ శీకర 
గంగా తీరంబునం (గతువు 
గంధ పుష్పమాలికా 
గంధమాదన సంగత 
గతి పతియ చువ్వె భార్యకు 
గరగ లొసంగిన నరుండు 
గరుడవృషపతాకా కల్పితా 
గరుడారోరహణ లీలా 
గాధి యమ్మునిపుత్రు 
గార్గ్య గాతమ కాత్యాయ 
గిరిజయు గిరీశుండును 
గిరివనదుర్గము లందును 
గుణముల బొందండు 
గుదతలము నొవ్వం దోమిన 
గురునిమాట సరకు 
గురు నుపదేశము 


646 
696 
543 
226 
356 
658 

48 


187 
789 
727 
173 
765 
284 
143 
125 

38 
559 
374 
396 
552 
430 
499 
546 


పద్యము 


గురు శుశూషకులును 
గురు శుశ్రూషా మహిమం 
గూనివాండును బిచ్చుక 
గృహస్థ ధర్మ ప్రకారంబు 
గృహస్థ ధర్మానుష్టానంబు 
గొడ్డు బడుగు దెవులు 
గొతియ నంజుడు ఖడ్గంబు 
గో ఘృతంబు ప్రాశించి 
గోదాన విధము సుపథ 
గోలోకంబునకు ముఖ్య 
గోవస్నిమయ మమృత 
గోవిశేష మర్ధి (న్వు 
గోవిషయ వాక్య పఠన 
గోవునకు (బ్రాహ్మణుల 
గోవులకును గోవులు గతి 
గోవులకు మేలు సేయంగ 
గోవులకై యొండెను 
గోవుల పాలమృతం బని 
గోవుల విప్రులకిచ్చిన 
గోవులు మొదలగు తిర్య 
గోవులు సూర్యుని యుజ్ఞ్యల 
గోవు లెక్కుడు తపో 
గౌతమీ లుబ్దక భుజంగ 
గౌరియగు కన్య వరదా 
గ్రువ్వ గ్రద్ద దివ్యా 

ఘు 
ఘనతర కంధరుండు 
ఘనతరమగు (హీ 
ఘనుండగు కాలుని 
ఘృతము సాలమివర్తి 

చ 
చంచుల. బిగురాకు 
చండదేవుండన6 బ్రశస్తి 
చంద్రార్క నక్షత్ర సహిత 
చచ్చిన నత్తపస్వి సతి 
చతురవు వివేక విభవో 


473 


781 


757 


856 
పద్యము 


చతురాశ్రమముల లోపల 


చతుర్వింశతి తత్త్యంబులు 


చని దానిచుట్టు మండెడు 
చనినన్‌ గరుత్మంతుండు 
చని భీష్ముని వీర శయన 
చని యల్ప శరీరుండై 
చనుదెంచి పామునకు 
చనుదెంచి యర్షునకు 
చయనంబుల బుగ్వేదం 
చరితం బద్భుతము 
చరియించు భక్తజనులకు 
చరువులు నమ్ముని 
చాంలగి మొక్కి తప్పుసైపు 
చిగురుటాకుల గాసి 
చిచ్చణ కన్నదరు లెగయ 
చిత్రకూట జనస్థాన 
చిరకాలంబున సాక్షా 
చుట్టాల నీ దగు చెట్ట 
చూపినం జూచి 

చెప్పినం గోపమున్‌ 
చెప్పిన భయంబును 
చెప్పిన విని భవాని 
చెప్పుమనిన నప్పరమే 
చెప్పుము మజియు 


చెలులుం జుట్టలు సంబం 


చేతంగొని యుప్పు నమలుట 


చేతనుండగు పురుషుని 
చేయం డపాత్రవ్యయ 
చేయుటెంతయు మేలైన 
చేయునది లేక నిర్జర 
చేరి వినయావనతుం 
చేరువ తీర్థము కంటెను 
చ్యవననందనుండు 
చ్యవను(డు గవజాతు(డు 
చ్యవనుని నహుషుని 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పద్యము 


ఛ 
ఛందోజ్ఞున కైనను 
ఛత్రమిచ్చి కాంచు 
ఛాయ నతిథి వర్గంబు 

జ 
జగదవన వినోదాసత్య 
జనకుం డధికు6 డు 
జనకుండు గౌరికిన్‌ 
జనకుడు వేడుక 
జననాథ విను కవల 
జననిం బాసి జనించు 
జననీజనక గురుల 
జననీ జనకులచే 
జననీ జనకు లుదక 
జననీ జనకులు లేకున్న 
జననీ నీవమృతంబు 
జనపతుల్‌ దమ 
జనపతులకు( గర్తవ్యము 
జనములు దుస్స్వప్నం 
జనములు సూచుచు 
జనవర కృమి గర్హభ 
జనవర తీర్థ విధాశంసన 
జనవర పుణ్య కర్మముల 
జనవర మాంసము చవి 
జనవర యన్నదమ్ములు 
జనులకు గీడు రోయక 
జనులకు నింద్రుండు 
జపములం దెల్ల నుత్తమ 
జలచరములపై నర్మిలి 
జలదస్వన సన్నిభమై 
జలమున మీను ను 
జాములును దివసములు 
జాలరులు వలల నచ్చటి 
జాహ్నవీదేవికి జనకుండై 


పద్యము 


జిహ్య మరల6 బడంగ 
జిహ్వ సోముడు వాణి 
జీవుడు జీర్ల శరీరము 
జూదరి గరదుండు 
జ్ఞాతులయెడ గోవుల 
జ్ఞానమున విముక్తి 
జ్ఞానుల యీ పనికై 
జ్యోతి స్పాలోక్య కులో 
జరమున గుల్మపీడ 
త 
తండ్రి పిమ్మట నన్నయ 
తగనియది యెద్దియెన 
తగిన తెజుంగు సెప్పెద 
తగిన యట్టి ధూపము 
తగిన వరునకు నిచ్చిన 
తగు బుద్ది లేక సంపద 
తగు భృత్యులం (బ్రోవ 
తత్వుత్ర పౌత్ర (క్రమం 
తతమున( గల్లు 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 


తదనంతరంబ యకుంఠిత 


తదనంతరంబ విపులుం 
తదనంతరంబ సౌర 
తదవసరంబున వంగా 
తనకడకు నారదుండు 
తనకుం జండాలత 
తనకు గలయట్టి 
తనకు6 దాన కలండు 
తనకు నొక్క తాపసుం 
తన కులమ వీతహవ్యు 
తనచేతికి నిచ్చిన 

తన తన వర్షంబునకు 
తన తనువు వనిత 


743 


474 
685 


515 
501 
239 
471 
233 
682 
414 

47 
545 
119 
320 
830 
837 
125 
218 
340 
219 
195 

32 
291 
564 
108 

44 
764 
648 
256 


పద్యము 


తనపోయెడు పనికిం 


తన ముందటి తెజంగెబింగించి 


తనయ నొక్కని కిచ్చి 
తనయింటం గలుగు 
తనయుని బడయుట 
తనయుల. దెగటార్భి 
తనలావున కధిక 

తన సవతియైన కద్రువ 
తనియ మేసి నీరు ద్రావి 
తనుం గను6 గొనియెడి 
తను జూపి యోడ 
తను నమలిన వాని నమలు 
తన్ను వెజంగు పడిచూచు 
తన్వి సాత్తిక రాజస 
తపమని యార్యులు 
తపమునను (బ్రహ్మచర్య 
తపము పెంపున సురభి 
తపముల దానంబుల 
తప ముల్లము కల్మష 
తప్పక కాన్పంగ లేమిం 
తమకు ధనము లేక 
తమజాతికి. దగు కర్మ 
తమ తమ కర్మముల్‌ 
తమ తమ సారములకు 
తమ బంధులు. దారును 
తమయంత నెజబుంగరు 
తము విశసించుట కా 
తమ్ములును గృష్టుడును 
తటియెన మనుజుల. 
తలం జీర సుట్టియును 
తలదిక్కు గవలు. 
తలపై జాహ్నవి నాలుక 
తల విసరి వెలం దగగ 


తల్లి. దండ్రి. బాసి తనయంత 
Cs 


తల్లికి6 దం(డ్రికి సుతులకు 
తల్లి కెజణు6(గి ముదము 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


తల్లి గోవు వృషము దండ్రి 
తల్లిదండ్రులమ్మ. దనయు 
క్‌. 
తాత పాదపద్మములు 
తాత్మికములైన పురుష 
తాన దికృతి దనకిటు 

టా 
తానును వేటొక్క సెజ్జం 

జ 
తాను శుచిత్వం బేమిట 
తిరిసి యేనియు నన్నంబు 
తిలదాన మఖిల దానంబుల 
తిలపాయస ఘృతములు 
తిలపిష్టము దధిదుగ్గం 
తిలరాళి యిచ్చిన గలుగు 
తిలలు పితృభోజ్యములు 
తీర్థ భజనంబునకు నెందు 
తెచ్చి డించి కద్రువ ప్రీతి 
తెచ్చితి బుత్విజుల్‌ వచ్చిరి 
తెప్ప దెరలంగ బండు 
తెరువు దప్పి తూంగాడుచు 
తెరువున నొక మిధునము 
తెజవ యొడ6 బాటు 
తెవుళులు గొన్నవారి కవి 
తొలుమేన నహింసారుచి 
తాలి నిరోషచితత 

a) య జాని 

త్రిపథగా సేవనమున 
త్రిశిఖరంబను పేరి ధాత్రి 
త్వరిత విహిత గాఢ 


దంతధావనము మూత్ర 


దంతి యడుగు లోనం దక్కిన 


దంతి సనంగ భూరిమద 


దమమును దపము నహింసయు 
దమమును దపము నహింసయు 


దర్శన ప్రీతి వారిపై. దగుల 
దశకల్ప సహ(స్రంబులు 
దానం జేసి తదీయ మహా 
దానన చేసి యతినికిన్‌ 


పద్యము 


దాన నీ యడిగిన యర్హంబు 
దానప్రవణ యుపాన 
దానము ధర్మము దప 
దానమును దపంబు 
దానము యజ్ఞక్రియనాం గా 
దానము లన్నిటికిని 

దానము లాదిగా€ గలుగు 
దానము సమగ్ర ఫల 

దాన రతులు సక్షము 
దానార్హ వస్తువులలో 

దానిం జెప్పెద నవధరింపుము 
గని పాకశాసను 

దాని కమ్మును లెల్ల బిత్త 
దానికి దివిజలు అసూయా 
దానికి నేను జిత్తమున 

దాని తెణంగు నా కెటీంగింప 
దాని నెజీంగి గృహంబున 
దాని నెజీంగి భూసురత 
దాని పేరు గోలోకంబు 
దాని మీందనుండి వాని 
దాని యుదాత్త వృత్తము 
దానోపవాసముల సన్మా 
దాయ ధనంబు సంగర 
దారయుతంబుగా 
దారి(ద్యముచే గుందుచు 
దాసత్వమొంది యదల్సు 
దాసియై సవతాలికి 

దినకర చిత్త స్పష్టము 
దినమున సురతం 

దినము రాత్రియు బుతువు 
దివము వంధ్యంబు గాకుండ 
దివియలోం బడు6 (బువ్వ 
దివ్యపరిమళంబు నవ్య 
దివ్యబోధ మహనీయుండు 
దివ్య బోధాడ్యు వేదవ్యాస 
దివ్యముని యగు కాశ్యపు 


దాని 


296 
224 
204 
422 
309 

86 

55 
438 
310 
653 
271 
687 

75 
425 
508 
223 
573 
667 
219 

40 
170 
285 


858 
పద్యము 


దీనికి నఖిలాశ్రమ 

దీని విఘటింపం జేయుదు 
దుందుభి నిస్వనములు 
దురితము లనేకములు 
దుర్యోధనుం డతిలోభం 
దుష్టమైన గోదానంబు 
దూరాగతులు నపూర్వు 
దేవగృహము కడ వీథి 
దేవతల. జిత్ర తపము 
దేవతలకు న(గ్రపు 
దేవతలర్హ కుసుమ 
దేవత లాశొని దేవతా 
దేవతిర్యబ్నరస్టావరా 

దేవ దేవ జీవాత్మక 
దేవా నీ దగు కారుణ్య 
దేవపితృ సమర్భనా 
దేవశర్మ యను ముని 
దేవాతిథి పితృపూజలు 
దేవా! నీదు (ప్రసాద 
దేవా! విశ్వము గలుగుట 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవాసురయుద్దంబున 
దేవా హుతవహ పరి 
దేహం బనియెడ నెరవు 
దేహగత భూ(ప్రభృతి 
దేహాభిమాన సంభృత 
దైవంబు నదైవము 
దైవంబొ? కర్మవర్తన 
దైవగతి. జేసి తమకుం 
దైవతార్భలపుడు తామస 
దైవిక కృత్యంబులకు 
దొరకొనని వాని. గోరక 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


పుట 


659 


పద్యము 


దొరకొనని వాని. గోరక 
ద్రవిడ కళిం గాశీనర 
ద్రుమముల దళకుసుమ 
ద్రోణశర్మ పదంబున రూఢ 
ద్వారవతినొక్క నూతం 
ద్విజభామినికి నధర్మ 


ధనము గలిగియుండి 
ధనములు చెడిన బాంధ 
ధనములును దానములు. 
ధనవాంఛ నిరాయుధు 
ధనియధనుండు రూపసి 
ధరణియు( గాశ్యప 
ధరణీదేవ క్షేత్రము 
ధరణీసుర జనన 
ధరణీసుర ధనహరణము 
ధరణీసుర రాజ వణి 
ధర్మంబు నానావిధంబుల 
ధర్మంబు భయమున 
ధర్మదేవత నేనుదగ 
ధర్మనందను(డు పితా 
ధర్మపథమునం బనిచి 
ధర్మపుత్రుండును దమ్ములు 
ధర్మములకు సంజ్ఞ 
ధర్మములు దానములును 
ధర్మా ధర్మ విదూరనీతి 
ధూపదానంబుల యందు 
ధృతవేద త్యజనానల 
ధృతి పూనమి౬ బ్రకృతికి 
ధృతి విజ్ఞాన (శ్రద్దలు 
ధేను ప్రమాణయగు 
ధ్యానంబింద్రియ వృత్తుల 
ధ్యానమున దర్శనీయం 
న 
నక్షత్ర విశేషం బాకర్షిం 
నగుచుం గద్రువ 


పద్యము 


నడప మదాత్మయగ్ని 
నను. బ్రద్యుమ్నుం డివ్విధ 
నను నిండు రెండు లోకము 
నను నే డాణెదనన్న 
నన్నుం గనుగొని నీవు 
నన్నుం గానమికిం గలంక 
నన్ను నీ వడిగిన యట్లు 
నమ్మి యిల్లడవెట్టిన 
నయనములకు6 జిత్త 
నయ మిట్టారంగ నాత 
నరకం బెట్టిది కల్మష 
నరకవాస కారణము 
నరనాథ కాలహీనంబు 
నరనాథ యహింసాగుణ 
నరనాథుండై యుండియు 
నరవర గొతమునకు 
నరవర దుర్జాంతు లయిన 
నరవర పొల్చు నోఘవతి 
నరవర యర్ధంబులును 
నరుడు జరాయుజము 
నర్మద నాడి భూనాథ 
నలినంబులు జాజులు 
నల్లంగా జేయువార 
సహుషుండు భూపాలనము 
నాకనిన యాశ్చ్ళర్యంబు 
నాకపతి యిచ్చటికి 

నాకు6 (గ్రతువు సేయింప 
నాకు నివ్వర మిమ్మని 
నాతి తీర్థ సేవనంబును 
నాతి వినుగ్రహచారంబు 
నా దిక్కు కనుంగొని 
నానాతీర్ణ సతత 
నానాత్వెకత్వము ల 

నా నీ సంవాదము 
నాయంగంబుల నెల్లం 
నారదముని నాయకుని 


525 
701 
178 
468 

72 
477 
799 
218 
213 

41 
717 
693 
135 
655 
554 
768 
801 
489 


పద్యము 


నారాయణ పదవాచ్యం 
నారాయణ సౌహార్డో 
నారాయణాంక తలమున 
నాలుగాశమముల 
నాలుగు జాతుల నాతులు 
నాలుగు ముఖములు నీకు 
నా వచనంబు నట్టుల 

నా విని భవాని పురుష 
నావుడు నరుంధతి యల్ల 
నావుడు మీ లోపల నొక 
నిందితాచారయుతము 
నిజదారపరులు సంతత 
నిజ ధర్మ నిరతుడై 
నిజేచ్చమై వచ్చిన 
నిటలంబు కనుదెజచు 
నిత్యసత్యులు శౌచ 
నిత్యు. డాత్ముండు దేహ 
నిద్రపెంపు నిద్ర నిగ్రహిం 
నిను నే మజుతునె నీ దగు 
నిమి యక్కుమారునకు 
నియతియు వినయము 
నియతుండై తలంచిన 
నిరుపకరణ మనంగ 
నివ్వెజణపడి యండనయ్యండ 
నిశ్చితంబుగా నొక్కెడనుండి 
నీకుం బుట్టెడు కొడుకు 
నీకుం బుత్రోత్పత్తి 
నీకును నేను బుత్రుండ 
నీకు నే ననుజ్ఞ యిచ్చితి 
నీచ శూద్ర వైశ్యనృప 
దగు తనువున దివ్యా 
పనుపు చేసి (బ్రదికెద 
బుద్ది ధర్మైకనిష్ట 
యడిగిన గూఢము 
యడిగిన యట్టిదానికి 
యాజ్ఞం జని కమనీయ 


జా er er er er లూ 


634 


834 


305 
793 
824 
563 
616 
305 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


నీరుంబాయంగ6 జల్లి 
నీవలసి నప్పుడట్టి 
నీవా చ్యవనుండును 
నీ వాహన మయ్యెద రథ 
నీవిట్లు నన్ను నడిగితి 
నీవు కతంబుగ నా దగు 
నీవు గెల్చిన దాస్యంబు 
నీవు నా మనంబరసి 
నీవు నామీంది వేడుక 
నీవును నవధానము 
నీవును మత్సంపూజ్య 
నీవును మృత్యువు. బాప 
నీవు మమ్ము బోధింప(గా 
నీవు రుచి. గాచునప్పటి 
నీవు శోకంబు దక్కుము 
నీ వెట్టి పురుషులయందు 
నీళ్ళ నాడక మును పూంత 
నృప యా యాఖ్యానము 
నృపవర పూర్వాహ్హం 
నృప వైష్ణవ ధర్మము 
నేయి పాలుపటిన 
నేయు మధువు సక్తువు 
నేరిమి దాని నుపేక్షం 
నేర్చి యలజడి6 బడిన 
న్యాయార్జితంబైన యర్హంబు 
న్యాయార్దితమగు నన్నము 
స 
పంచ పర్వసురత 
పంచవింశ మధిష్టాన 
పగలును రేయు. గుడి 
పట్ట పగలింటి సూర్యుని 
పడి యొక్కింత సేపు 
పతి తనకు నేమి యిచ్చిన 
పతిభక్తి ముఖ్యధర్మము 
పతిమతము గొనక 


507 
553 
572 
719 
571 


660 
531 
526 
132 
304 
764 
660 
762 
412 


పద్యము 


పదంపడి ధనదుండు 
పదపడి నయమున 
పదపడి యక్కుమారకు(డు 


పదియును నూజును వేయును 


పనిచిన నప్పాలంతి 
పనిచిన యప్పలుకులు 
పనులయెడ మాజు 
పరదారగమన దోషము 
పరదారగమన మొప్పదు 
పరదారల యందును 
పరధనంబుల కాస 
పరధన పరదారల 
పరబలముపై నడరి 
పరమగు నీ [వ్రతమున 
పరమజ్ఞానుల యొద్దను 
పరమజ్యోతి యనంగ 
పరమతప మాచరింప(గ 
పరమతేజంబును బరమ 
పరమనిష్టతోడ (బ్రహ్మ 
పరమ పవిత్రముల్‌ 
పరమమైన యీ ధర్మంబు 
పరమ(బ్రహ్మం బన6గా 
పరమ మంత్ర విధుల 
పరమ వినీతమై నెజంగి 
పరమ సంస్కృత యగు 
పరమానుస్టేయం బిది 
పరమేశ యాసురి 
పరమేష్టి చెప్పిన పరమ 
పరశురాముడు గిన్క 
పరశురాముడు భృగు 
పరిగృహీతులైన 
పరుషత్వము లేకంతః 
పరుసని పల్కు బొంకు 
పణుతెంచి పరమాదరం 
పలల వృథోపభుక్తి 
పలికిన. దత్‌క్షణంబ 


న 


246 


860 
పద్యము 


పలికిన (బ్రాహ్మణుం డొ 
పలికి యంతర్హితుండయ్యె 
పలుక వలదు శౌచ(క్రియ 
పలుదెజంగుల వంట 
పలువురు (గీడింతురు 
పలు సదువులు సదివి 
పవను6౬ డాకసమున 
పసులం బాలించు నతండు 
పాండవా(గజ నహుషుం 
పాడ్యమిం బితృయజ్ఞై 
పాతివ్రత్యము గలిగిన 
పాద పాయూపస్థపాణి 
పాదరోగు లశుచి 

పానీయ దానముత్తమ 
పాపంబు. బుణ్యమును 
పాపంబులును భయంబులు 
పామును మృత్యువు నేనును 
పారంబు లేని ధర్మా 
పారావతములు శుకములు 
పారాశర్యాదిమునులు 
పాజీననాతని వెనుకన 
పాజిభితిదోయం బల్క 
పాలుగడు6 బెక్కుదాని 
పావకునిం (బ్రస్తుతించు 
పావనంబులలో నెల్ల 
పావనమని (శ్రుతి చెప్పిన 
పావనము సువర్ణము 
పిండ సంబంధమున 
పితృకరంబున. బిండంబు 
పితృకార్య యజ్ఞముఖ 
పితృపూజ సమ(గ్రము 
పితృయజ్ఞంబునకు 
పితృయజ్ఞ (ప్రకారం 
పిలకాదుల6 గంతులచే 
పిలిచి యేకాంతంబున 
పుట్టి యప్పుడమిటేని 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


297 


522 
355 
371 
399 
370 
577 
382 
383 
382 
685 
212 
406 


పద్యము 


పుణ్యంబగు నితిహాస మ 
పుణ్యంబులైన యరణ్యం 
పుణ్యకర్ములు హర్షంబు 
పుణ్య దినమునందు భూసు 
పుణ్యపాపానుగుణభంగి 
పుణ్యఫలకాలమున 
పుణ్యస్థలములనెల్ల 
పుణ్యాంగనాకారములు 
పురుష వరులార యద్భుత 
రుషాతిగ మై తోయను 
రుషుండు శతాయు వను 
రుషు హిరణ్మయు 
రుషోత్తముని నామ 
పులు6 గొక్కండు పూర్వా 
పూజకుండు శక్తి సంపన్ను 
పూజా నమస్కారంబులకు 
పూజా నమస్కారములకు. 
పూజితునిం జేసి యతనికి 
పూరి పంట ప్రాలునారుగ 
పూర్వదత్తయైన భూమి 
పూవుల గాయలం బిరిగి 
పెండ్లిగాక మున్న పితృ 
పెక్కుదినంబు లాహార 
పెలుచన్‌ గోళుల నొత్తి 
పేర్కొని పలుమాజు 
పేర్చు మతంగ వాపిక 
పొడసూసి ధర్మమార్గం 
పోరులయందలి మరణము 
పౌరుషమ్ము దైవంబు 
పౌర్లమాసి బూర్వపక్షా 
ప్రకృతి కవ్యక్త నామక 
ప్రకృతి నిట్లు వాసి పంచ 
ప్రకృతులు పెక్కన్నింటికి 
ప్రణమిల్లి యతనితో 


EE ౮ 


పాకృయోనిధి పొంత 
ప్రాజ్ముఖుండు నా(ర్రపాదుం 
ప్రాణంబులకు విధారక 
ప్రాణునపాను నందును 
ప్రియభక్తుండవు భక్త 
ప్రియమణి యజ్ఞనేనియు 
పియవాదితయును శాంతి 


4 


థె 
ఫలము దళంబునుం 
ఫలము. నినుము” వెరిడి 

ల 
బలము నీవ నాకు భక్తుండ 
బలము లేగబ్రాయమును 
బలవంతుండవు నేర్పు 
బలిభిక్షము గడప కిడ 
బలిమిమెయి వరుడు 
బలు లుభయ(ప్రకారం 
బహునేత్రములు మేన 
బహురూప విశ్య్వరూపక 
బహువిధముల ధాన్య 
బాల్యమున. దండ్రి యౌవన 
బిసములాదట నందణు 
బుద్దిగల్లు సాధనముల 
బుద్చ్బుద విరహితంబుగ 
బొడ్డుతామరయం దొక్క 
బోధ మక్షీణపాపునకు 
బోయలు నిజకుల ధర్మము 
బ్రదుకును జావును పరమ 
బ్రదుకును జావును సుఖ 


బ్రహ్మం గల్ప్సించి దానికి 


బ్రహ్మచర్యంబు కంటెను 
బ్రహ్మచర్య భిక్షాశన 
బ్రహ్మచర్యవ్రత పరమ 


649 


పద్యము 


బ్రహ్మ యాతమంబు 
బ్రాహ్మణజాతికి( బరి 
బ్రాహ్మణత్వంబు గడు 
బ్రాహ్మణారాధనమున 
బ్రాహ్మణు. డొకనికి భార్య 


బ్రాహ్మణుల సృజియించి 


బ్రాహ్మణ్యం బెల్లవర్షం 


భక్తవత్సల పరమాత్మ 
భగిని గురుని మిత్రు 
భరితానందు6 డగుచు 
భవదీయ బంధు లందణు 
భాగీరథి యెచట నుద 
భార్య పు(త్రకు6 డలు 
భార్య పుత్రు లాదిగం గల 
భార్యా సహితముగా 
భావశుద్ది గలిగి యీ 
భిక్షకు6 డిమ్మెయి 
భిక్షుభావంబు( బొంది 
భీష్ముం డిట్లనియె 
భూతపంచక శక్తులు 
భూతముల కలుగు 
భూతము లన్నియు నడ౦గి 
భూతరక్షోగణములకు 
భూదేవ శక్తిన కాదె 
భూనాథ! విప్రులు సమా 
భూనాథుండు తృష్ణ సెడం 
భూమికి గోవులకును 
భూమి కెంతాయువు 
భూమి నఖీలమగు విభూతి 
భూమి రత్నగర్భ పురు 
భూరిగుణయోగ విఖ్యాత 
భూసుర కోటికిన్‌ వినయ 
భూసుర ధనాపహరణ 
భూసురుల కలుక వుట్టం 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


భూసురులకు నృపులకు 
భృగువంశ సంభవులగు 
భోగార్డులై తపంబునకు 
భోజనార్జులం దుష్టి 
('భ్రమగొని యద్దేవుని 
భ్రాతృ స్నేహముగల్లి 


మంగళ రక్షాశుచితా 
మగతనమునాండు మీరు 
మతంగుం డేకపాదంబు 
మదనహరా యోగనిరతు 
మదమున6 బెలుచన 
మది ఖేదము మై దప్పియు 
మది నద్భుతంబుం (బ్రమ 
మధ్యదేశమున (గ్రామంబు 
మనమున నైదింద్రియ 
మనసంవాదం బెవ్వరు 
మనసునను వాక్కునను 
మనసు నింద్రియములు 
మనుజనాథ యశేష 
మనుజేంద్ర కురుక్షేత్రం 
మనువంశంబున బుట్టి 
మమకారాహంకారము 
మమ్ము సంసారవార్ది 
మజియుం బొడము మాట 
మతియు గంధమాల్య 
మజీయును బంక్తిదూషకు 
మతియును యమదూత 


మజియు నొక్కటి యక్కజం 


మణియు నొక్క విశేషంబు 
మణియు నొక్క విశేషంబు 
మటు(6నాడు 
మలయజము నగలు 
మహాత్మా సుమనోధూప 
మహానుభావుండు గావున 
మహితాత్మక యేతాదృశ 


పద్యము 


మాంసంబు పితృదేవత 
మాంసభక్షణ దోషంబు 
మాంస మానకునికి 
మాకుం గుశలము గోరుము 
మాతకును వేదమునకు 
మాతృపితృగురులు 

మాతృ పితృ హీనయై 
మాధవ పాండు కుమార 
మానవనాథ యీఫేన 
మానవనాయక! య(గజు 
మానవ లోక కలిత 
మానవుండోపి యాశ్వయుజ 
మానస కృత్యముల్‌ సుర 
మానిత పాత్రము సదను 
మానిని త్రివిధముల్‌ 
మానుషయోని జనించి 
మామకు నత్తకు మార్పల్క 
మా మూత్ర పురీషంబులు 
మాయారహితు( డహంకా 
మాసోపవాస విధులం 
మిమ్ము దెగ6 జూచి సద్గతి 
మీనములు. దారు దనువు 


మీ రాశలి సెల్లున నాహారం 


మీరిట్టు (ప్రసన్న మతిన్‌ 
మీరీ యనలంబు తెజం 
మీ సమీపంబునం దున్కి 
ముట్టునను భార్య గవయు 
మునగ యుల్లి యడవి 
ముని కృప నావహింపంగ 
మునిజనుల నదుల 
మునినాథ గోవు నిచ్చెద 
మునిపతికిని వినయ 
మునిపతియుం దటి 
ముని మనుజ పతుల 


862 
పద్యము 


ముని వనమున శూన్యా 
మునివర నాదగు చిత్తం 
ముని హృదయాబ్ద శాంతి 
మును దా వి(ప్రున కిచ్చెద 
మును నిద్రించు ప్రక్క 
మును పాపము లెన్నియొ 
మునుముట్ట నెలత 
మునులకు జప్య బిది 
మునులకు నేను. గేటికి 
మును లనుపంగ6 గృష్టా 
మునులును దివిజులు 
ముమ్మాటి జలపానము 
మూండు పథముల. జని 
మూ(త్రపురీషో త్సృష్టికి 
మృతి బొంది పునర్ణన్మము 
మృతి. బొంది వేగ జన్మిం 
మృతుండు మేను విడిచి 
మృతులైన వారలు నిరా 
మృదువులు సత్యోపేతులు 
మెలంగుచుండి రట్టియెడ 
మేధావియె విన్కి మిగిలి 
మేనించుక సోకిన గంగా 
మేను జీర్లముగాజేయు 
మేనెల్లం గపిలమైనను 
మేరువు మణులును 
మేలి గుణములు గని 
మేలివి కీడివి యని భూ 
మేలు గడువేగ చేయరు 
మేలు రెండు లోకంబుల 
మేలొనర్చెదం గాక 
మొదవు. దన్నుట రవి 
మొదవులలో నెల్ల గపిల 
మొలవం బెట్టని యట్టిది 
మోక్షపరులు శుచి 
వ్రూనను జూతనుం గలదె 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


323 
820 
634 
578 


పద్యము 
య 


యక్ష గంధర్వ సిద్ద 
యతిరుజం బొందినం 
యతిసర్వాశమచరణ 
యాగకర్తయు శాంతుం 
యాగాది కర్మముల 
యాయావరుల నమర 
యుగసామర్థ్యంబు 
యోగంబు తెజుంగు 
యోగధర్మంబు కంటెను 
యోగ్యుడైన విప్రం డొక 
యోషిజ్జజనంబులు దోషం 
యౌవన దర్శమంది జప 
ర 
రంతిదేవుండు వేవత్సర 
రక్తమాంస సహిత భక్త 
రక్షించునది యుదరం 
రచ్చ కొట్టంబు నారామం 
రథము. దివిచి డస్సి రమణి 
రది. గొను మచ్చోటను 
రమణీ! తృష్టాసమదుఃఖ 
రమణీ! యధ్యయనము 
రమణీ! వర్ల్షత్రయ 
రవిపొల నిచ్చెద రమ్ము 
రసగంధాది గుణాలి 
రాజన్య సముచితం బగు 
రాజముఖ్య తగు సరస్వతి 
రాజవర రాజుదెస 
రాజు దనదు సకల 
రాజునకు రాజవంశ 
రాజునకు వైళ్యునకు 
రాత్రిత్రయంబు బ్రహ్మ 
రుక్మిణియును నేను 
రుచి నెపుడు వేచితిరుగు 
రుచి మీందం గన్నిడి 


పుట 


పద్యము 


రుచి యప్పువ్వులకుం 
రూప గుణ శీలముల 
రెండు చరువులొనర్చి 
రే నిద్రించు ప్రభాతం 
రేపకడ నీరు (ద్రావక 
రేపకడయును బగలు 
రౌరవం బనంగ ధరాస్ట్రలి 
అ 
లలన యిలువాడి నాథు 
లోకజనని వగుటన్‌ 
లోకత్రయంబున మీకు 
లోకము నిర్మర్యాదత్వా 
లోకస్వరూపంబు లోలాక్షి 
లోక హితార్థంబుగ 
లోలలోచన దీప్తులు 
లోలాక్షి యచట నిమ్మరి 
న 
వంచనయును జాడ్యంబు 
వగచుచు. జూడనయ్యు 
వచ్చి పర్లశాల వాకిట 
వడ్డి కిచ్చి కుడుచువాండు 
వణిజులు లోక (ప్రవర్తనం 
వత్సరంబెల్ల( బక్షోప 
వనధి మహాతీర్థంబందు 
వనరుహ సంభవు6. డత్తెజు( 
వనిత లీ పాపములు 
వనితలు బురుషులు. 
వనితలు మాయావినులై 
వనితా స్వభావ మిట్టిది 
వరుడొంక వెంట నెన్నండు 
వరుణు సమీరణు 
వర్గత్రయము నప 
వర్లముల కెల్ల నింద్రియ 
వర్ణాశ్రమ ధర్మముల 
వర్తించునెడ 
వర్తిల్లుచుండ నొక్క 


పద్యము 


వలయు (బ్రాజ్ము ఖోద 
వలవదు వటపిప్పల 

వల్లరీ గుల్మకముగ 
వసియించు నమ్ముదిత 
వసిష్టుని దేవియగు 
వసుదాయిని యైన 
వసుధామర గాయత్రీ 
వాడు సురగణంబు 
వాబిమేధంబు కంటెను 
వాజిమేధముల్‌ వేయొక్క 
వానిందెచ్చి యమ్మహా 
వానిన పోలు నండ్రు 
వానియందును ముని 
వాయుదేవుం డన్నరదేవు 
వారల నేకాదశరుద్రు 
వారలా నృపుతోం జెప్ప 
వారలు (ప్రాతస్సమయా 
వారుపట్టి చూచి వాని 
వారు పూజ లొనర్పంగ 
వాసుదేవు. డనేక సంవత్స 
వింటే మృత్యువు మాటలు 
విండు నారాయణ పరాయణ 
విచ్చలవిడి నింద్రియ 
విడిచి భరిత లీలంబుగా 
విడువకున్న నమ్ముని 
విద్యయిచ్చుట నత్వాత్ర 
విద్యామయ షడ్వింశుండు 
విధివశంబున మృతి 
విధివశమున వచ్చిన 
వినతకు దాస్యమొందె 
వినత తెలియం జూచి 
వినత హయమింత యొప్పు 
వినవల(తుం జెప్పవే 

విని గిరి తనూజ పెజు 
వినిన వేడుక సేసిన గనిన 


వినిపించితి సంవాసంబున 


269 
632 
187 
248 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


వినిపింపు మనిన నమ్మహా 
విని యజ్ఞగతీనాథుడు 
విని యత(డు రాజసంబు 
విని యతడే నింద్రుండ 
విని యా ధేనువు లాతని 
విని యుత్సాహము గంద 
విని యేమేమీ నొంచెనె 
విని సత్వరముగ నట గొని 
విను డట్టులు పాపము 
విను. డుభయలోకముల 
విను బుగ్వేదము కృష్ణుని 
విను కర్మం బొనరించును 
విను కాశీశ్వరు దేశం 

విను (కోధంబును హింసయు 
విను గంగ గంగయను 
విను గంగను (బహ్మశిరం 
విను గర్భిణియగు టెబుంగక 
విను గురుపూజన వి(ప్రా 
విను గృహస్థ ధర్మ విధమిది 
విను గోలోకంబును 

విను గోవులను (బ్రభాతం 
విను జనమేజయ మను 
విను తక్కిన వర్లంబులు 
విను తత్సరభావంబున 
వినుతత్రివర్గనిరతులు 
విను తమచేసిన కర్మంబు 
విను తమము నిస్తమము 
విను తల్లిదండ్రు లొల్లక 
వినుతాచారుండగు విట 
విను తీర్ధసేవ గామంబు 
విను దానంబుల6 బాపము 
విను దానికి. బేరు సుద 
విను దేవాలయమున 

విను దేహియు దేహము 
విను ధనార్దనంబు ధన 
విను నష్ట సకల ధనులగు 


348 


422 


273 
796 


499 
187 
177 
235 
162 
461 
310 
328 
230 
330 
191 
197 
691 
548 
234 
199 
180 
571 

16 
469 
747 
738 
688 


పద్యము 


విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 
విను 


నియమంబును 

నీ తనయులు 
పరమపద ప్రాప్తికి 
పుణ్యలోకముల 
పురుషుడు గావింపని 
పృథివియును 
పౌరుషమును 
(ప్రయాగమునకు 
భక్తియు వెజపు 
భూమి దానకర్తకు 
మటు కాలునిదెస 
మధుకైటభులని 
మధ్యాత్మ ప్రభృతు 
మనుజేంద్రుల 
మప్పుం దల్లియట్టుగ 
మయ్యెడ6గాల 
మర్ష్హుండైన విప్ర 
మవిచింత్యుండ 
మవ్యక్తం బనయగా 
మలుకయు( గూర్మి 
మాంసము గోరు నరుడు 
మాచార మవశళ్యం 
మింతి వైదికంబును 
మిం[ద్రియంబులు 
మిచ్చట నృపకుల 
మిట్టగు టేర్పడ 
మిత్తెజంగు తపంబు 


వినుము 


వినుము 
వినుము 
వినుము 
వినుము 
వినుము 
వినుము 
వినుము 
వినుము 


జరానుబంధ 
దానంబు6€ దప 
ధర్మములెల్ల 
నరేంద్ర మహత్యం 
నాస్తికులగు 
రజస్తమో 

విశాఖ సత్త 

విశ్వ నయ 


863 


479 
516 
309 
272 
754 
122 
679 
579 
512 
723 
749 

46 

10 

34 

79 

52 
821 
496 
808 
488 
817 
387 
809 


864 
పద్యము 


వినుము సపిండీకరణ 
విను మృత్యువునకు. దగు 
విను మెత్తటీ ధర్మంబులు 
విను మొక కుంచెడు 
విను మొక యించుక 
విను మొరు మూచూచిన 
విను రాజులకు నవశ్యం 
విను వర్ణాచారంబుల 
విను వింధ్యంబున నొక 
విను వైశ్యులకును శూద్రు 
విను శిష్యుడు వ్రతశీలుం 
విను షడ్వింశుం డబుద్దుం 
విను సంసారపథము 
విను సంసారమునకు 
విను సద్ది జాండు నిజ 
విను సోపకరణ మను 
విను సౌభాగ్య సమేతు 
విను హవ్యకవ్యములు 
విపతులైన సతులకు 
విపులశాఖ నిచట విడిచి 
విభు డా విష్ణుండే 
విభుని. దాను దొణంగి 
విమలమతిం గౌశిక 
విమలాంబువుల నుప 
విమలాత్మ యహింస 
వివిధ సంకల్ప యజ్ఞ 
వివిధాగమాశ్రయంబగు 
విశేషించి మనుష్యులకు 
విశ్వామిత్రుం డెట్టు 

విష శస్త్ర కేశముల్‌ 

విష్ణుం డొక్కరుండ ఏను 
విష్ణు నామంబులు వేయు 
విష్ణుపదము వలన 
విస్మితుండై యిం|(దు(డు 


వీణా కాహళ వేణుక్వాణ 


శ్రీమదాంధ్ర మహాభారతము - ఆనుశాసనిక పర్వము 


356 


పద్యము 


వీతహవ్యుండును మహా 
వీనితోడి సంవాసంబు 

వీని నెల్ల సనత్కోటిగా 

వీర శయనంబు మేలండ్రు 
వీరిం బరిపాలింపుము 
వృద్దు వచ్చునపుడు విను 
వెడలి చింతించి 

వెళ్టులు తొలు మేన వెడ్డున 
వెల వెల బాజుచు వడంకు 
వెలిశుచియె మటి తీర్థంబు 
వేటవోయి మరలి విభు. 
వేండికొని నట్టి కృపణు 
వేగినం బొడ సూపి వేగంబ 
వేడ్క( జాచుచు నెప్పుడు 
వేడ్క నీకు నేను వివరించి 
వేదంబులు దమలోన 
వేదమయుండు వేదవేద్యుం 
వేదశాస్త్ర పరిజ్ఞాన వృద్ద 
వేదాధ్యయనారధథ్ర ప్రతి 
వేబుగం గనినం (బ్రకృతికి 
వైఖానసులు ఖరవ్రతు 
వైనతేయుం డగుట మనం 
వైర నిర్భంధంబు వలవదు 
వైరాగ్యంబు (ప్రశాంతికి. 
వ్యాకరణ ధర్మశాస్త్ర 
వ్యాసమహాముని లోక 
వ్యాసమునీంద్రుండు వారణ 
వ్యాస సంప్రణీతమైన 

వ్రత శీలత బరంగి తుదిన్‌ 


శ 


శంఖ చ[క్రగదాధరు 
శంతను నృపతి లోకాంత 
శకట పథంబునం గీటం 
శత రుద్రీయము 


పద్యము 


శతవర్ష దుష్కర తపః 
శరణంబు లేని జనులకు 
శస్త్ర బీవికయును నరి 
శాంతుండు సువ్రతశీలు 
శివదేవు ముట్ట. గొల్వంగ 
శివముఖ్య నామములు 
శివలింగస్థాపనము 
శునకంబు రజస్వల 
శూలియునుం దానదిశా 
శౌచము (బ్రహ్మచర్యము 
శౌచవిధి సమస్తవర్ల 

శ్రద్ద సాలంగం గల్గిన 
శ్రమము లేదు (ప్రతోద 
శ్రాద్దంబు ప్రకారంబును 
శ్రీకాళీ త్వాదర 

శ్రీపరమ మహిమనిశ్చల 
శ్రీమత్కటాక్షరోచి 
శ్రీమయ వక్షస్‌స్థల 
శ్రీమహిమ దానకరుణా 
శ్రీవోలె నింటిలో 
(శుతము. బరిత్యాగము 
శుతము నరుని బరిజ్ఞాన 
శుతి పఠనమునకు 


సం 


శ్రుతి పురుషు నమృతార్హ 


సం 


శుతి విహిత హింసగ 


KC 
శ్రుతి సదువమి సన్యాస 
శుతులు నౌపనిషద 
శ్రోత్ర మధ్యాత్మంబు సూవె 
శోత్రియు లరోగు లవికల 
స 
సంగము బంధ మఖీల 
సంగ వాభిధాన సత్కాల 
సంపదయు దివ్యభోగము 
సంశయంబు విషాదంబు 
సకరుణ దివ్యచిత్త 


సకల జంతువులకు 


పద్యము 


సకల జనంబులు. గర్మ 
సకల వర్లధేను సమితికి 
సగర నల దిలీప నృగ 
సగర నృపతి పుత్రచయ 
సతతంబు నత్త దూబుట 
సతి దన పతివచనంబు 
సత్కులంబున. బుట్టుట 
సత్యంబు (బ్రహ్మచర్యము 
సత్తా ధిష్టానకృత 

సత్య శౌచ దయాదులు 
స్యత్రంబు సాలయు. జలి 
సత్తా శ్రయమునం బురు 
సత్సంగతి సజ్ఞనులకు 
సత్సేవ్యచరణ శమవ 
సదయాపాంగా పరిణా 
సనకుండు సనందనుండు 
సప్త దినంబులు చంద్ర 
సమధురమును గటువు 
సముచితముగC (బ్రత్యు 
సమ్మోదమ్మున నేనుం 
సరిగా నా రెండెడలకు 
సర్వ జగన్నిత్య సాక్షి 
సర్వజ్ఞుడగు పరాశర 
సర్వశాస్త్ర వాక్యసమితి 
సలిలాశయములు చేసిన 
సల్లకీ జాత నిర్యాస మెల్ల 
సవతాలికి. బతి వలచిన 
సాంఖ్య యోగయుక్తులు 
సాధు లింద్రియ విభ్రాంతి 
సారములగు గోవులు 
సిత పీతంబులు ధార్యము 
సిరిధేనువులలోని కరిగి 
సీతయ్యె ననుచు నల్లన 
సుకృతముల నరుడు 
సుకృతము లమ్మెయి 


842 
143 
117 
172 
471 
216 
615 
708 
811 
332 
606 
457 
470 
764 
139 
819 
320 
505 
363 
150 
692 
590 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


పద్యము 


సుకృతు లమరలోక 
సుతనమ్మి కొనుట 
సుమన యనియెడు కైకేయి 
సుర గంధర్వ ఖచర 
సురతంబున6 గడు 
సురభి దపము సేయ 
సురభులు సౌరభేయు 
సురల. బితృదేవతల 
సురలకు నిమ్మెయి 
సురలును గంధర్వులు 
సురలు మునులు సుర 
సేసలు చల్లంగ మహిమో 
సొదపై నుండగ వారలు 
సోమాత్మకు లీశ్వర 
సౌఖ్యతుష్టి (ప్రకాశ 
సౌదాసు6 డనంగ నిక్ష్యాకు 
సౌమ్యా సౌమ్య బలులు 
స్థావర జంగమాత్మక 
స్థూల (ప్రకారమున నీ 
స్తీ రక్ష సూక్ష్మమీవ 
స్త్రీ స్వభావంబులు నీ 
స్నానము. బితృతర్పణ 
స్నానమున. బానమున 
స్సుట తత్తోదయ 
స్మయ విరహిత పూజ్యా 
స్మరహర పొందు నింద్రియ 
స్మృతి సౌఖ్య క్షాంతి శ్రీ 
స్వప్న మనంగ సుప్త 
స్వాధ్యాయ సంగీత సాహిత్య 
స్వాయంభువుండను 

హ 
హరుండు కరుణ జూడ 
హరుండు సనత్కుమారు 
హర్యశ్వుం గాశీశు నాజి 
హవ్యకవ్యంబులకు 
హింసకు నొడ6 బడనే 


పద్యము 


హిమగిరిమీద ననేక 
హిమగిరి మీంద ననేక మునీ 
హిమవన్నగంబునం దేను 
హిమశైలతట మెక్కి 
హీన నరునట గుణము 

EY అన్‌ 
హోమ విధుల. దన్మాంస 


నా ఫ్ర శ్రీ లి-— 


ప్రీధ్రిక -1 1 


పీఠిక 


[పీఠిక - విషయసూచిక : (1) ముగ్గురు మహాపురుషులు - పు.1% (2) ధర్మజుడు జిజ్ఞాసువే కాని ముముక్షువుకాడు 
- పు.2* (3) పర్వ ప్రబంధ ధ్వని - పు.2* (4) పర్వ పరిమాణం పు.3.* (5) ధర్మజుడి చిత్తపరిపాకాన్ని పెంచిన 
దానధర్మాల ప్రశస్తి - పు.4* (6) ఉత్తమ ధర్మ నిర్దేశం పర్వవస్తు ప్రత్యేకత - పు. 5* (7) తిక్కన చేసిన 
సం[గ్రహరచన - పు 7* (8) సంవాదాలు: ఉపాఖ్యానాలు- పు. 7* (9) సంవాదరచనా శిల్పం - పు. 8* (10) 
ఉపాఖ్యాన రచనా వైభవం - పు. 10* (11) భీష్మ నిర్యాణం- పు. 16* (12) హరిహరనాథతత్త్యం- పు. 18* 
(13) కవిత్రయమహాభారతం: వ్యాఖ్యానం - పు.36* (14) కథాసారం - పు.38*] 


తే. దేవదేవ! జీవాత్మక! దేవవంద్య! 
శంఖచక్ర గదాపద్మ చారుహస్త! 
వాసుదేవ! త్రివిక్రమ! వరద! పరమ 
పురుష! ప్రణుతి యొనర్చెదం గరుణం జూడు! (ఆను.5.461) 


1. ముగ్గురు మహాపురుషులు : 


కురుక్షేత్రంలో మహాయుద్దం ముగిసింది. మహాజ్ఞాన యజ్ఞం మొదలయింది. దేవర్షులు, మహర్షులు, మహీపతులు, 
మేధావులు, జిజ్ఞాసువులు అసంఖ్యాకంగా గుమిగూడి శాంతనవుడు (ప్రబోధించే ప్రజ్ఞాపూర్వక వాక్యాలను వాజ్మయ వేదాలుగా 
వింటున్నారు. ఆ విజ్ఞాన పరిషత్తులో (త్రేతాగ్నులవలె వెలుగుతున్నారు ముగ్గురు మహాపురుషులు. ఆ ముగ్గురూ మూడు 
ప్రవృత్తులకు ముచ్చటైన |ప్రతినిధులవలె (ప్రకాశిస్తున్నారు. 


అంపశయ్యమీద పరున్న కురువృద్దుడు భీష్ముడు - ఆచార్య (బోధక) స్థానీయుడు, మరొకడు జ్ఞానపిపాసతో ప్రశ్న 
అడుగుతున్నాడు. జిజ్ఞాసువు ధర్మరాజు సాధన స్థానీయుడు. ఇంకొకడు పరమాత్మ స్వరూపుడు శ్రీకృష్ణుడు - సర్వజ్ఞుడు. 
సర్వసాక్షీభూతుడు. భీష్ముడు కర్మయోగి. అపూర్వ సాహసి. తాను చేపట్టిన (ప్రతిజ్ఞయే, పరమధర్మమని భావించే పట్టుదల 
కలవాడు. గురుభక్తి దైవభక్తి కలవాడైనా యుద్దప్రియుడు. అపార విజ్ఞానఖని. తండ్రి కొరకు భీష్మ (ప్రతిజ్ఞలు చేసి అతడి 
దయవలన తాను కోరుకొన్నప్పుడే చనిపోయే “ఇచ్చామరణ'మనే అపూర్వ వరాన్ని పొందినవాడు. శిఖండితో యుద్దం 
చేయనన్న వ్రతంతో యుద్దంలో అర్జునుడు తన శరీరంలో నింపిన బాణాలను శయ్యగా ఏర్పరచుకొన్న యోగి. ఉత్తరాయణకాలం 
వచ్చేంతవరకు తనువును బాణశయ్యపై ఉంచుకొని జీవించిన ఘోరకర్మశీలి. అతడు చనిపోతే సమకాలీన జ్ఞానకోశం ఒకటి 
కనుమరుగైపోయినట్లే అని శ్రీకృష్ణాదులు భావించి, అతడి చేత ధర్మరాజునకు ధర్మనీతి బోధలు చేయించారు. భీష్ముడు 
ధర్మరాజునకు తగిన గురువు. ఆ గురువుకు తగిన శిష్యుడు ధర్మరాజు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు అంపశయ్యమీద 
ఒంటిగా యోగవృత్తిలో ఉండాలని అనుకొన్న కర్మయోగి లక్షణం - అతడిలో పురుషకార(ప్రవృత్తికి గల (ప్రాధాన్యాన్ని 
తెలుపుతుంది. భీష్ముడు పురుషకారానికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని దైవానుకూల్యానికి ఇచ్చినట్లు కానరాడు. అందువలననే 
జీవితంలో అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తిన్నాడు. శ్రీకృష్ణుడి కరుణకొరకు భక్తితో ప్రార్థనలు చేసిన ఘట్టాలు కూడా 
కనపడతాయి. హస్తినాపుర సింహాసన రక్షణకే అంకితమైపోయి కౌరవుల పక్షాన యుద్దం చేసిన రణకర్మశూరుడు అతడు. 
ప్రవృత్తి విద్యకు సంబంధించిన విజ్ఞానం అపారంగా గడించి, నివృత్తి జ్ఞాన సంస్కారాన్ని పండించుకొన్న పండితుడు అతడు. 


ప్రీధ్రిక -2 2 


అతడికి మోక్షకాంక్ష ఉన్నట్టు లేదు. ధర్మకర్మనిర్వహణ వలన కలిగే సహజ స్వర్గసుఖమే అతడు కోరుకొన్నాడు. అతడు నేర్పిన 
విజ్ఞానమే ధర్మజుడికి సజాతీయంగా ఉంటుందని వాసుదేవుడు భావించి భీష్ముడి (ప్రబోధానికి శ్రోతగా అతడిని నియోగించాడు. 


భీష్ముడు ఇప్పటికే ధర్మరాజుకు శాంతిపర్వ విశేషాలను వినిపించాడు. అందులో ప్రధానంగా రాజధర్మాలూ, ఆపద్దర్మాలూ 
వినిపించిన తరువాత వేటిని తెలిసికొంటే సర్వజ్ఞానసంపన్ను లౌతారో అటువంటి మోక్షధర్మాలను కూడా వినిపించి అతడి 
జ్ఞానతృష్ణను తీర్చటానికి యత్నించాడు. కాని అన్నీ విన్న ధర్మరాజుకు బంధుజన సంహారం వలన కలిగిన పాపభీతివలన 
మనళశ్ళాంతి కుదరలేదు. మరల విషాదాన్ని ప్రకటించాడు. భీష్ముడు సర్వధర్మ నిశ్చయ జ్ఞానం కలిగే విశేషాలూ, దానవిధులు, 
తీర్థసేవలూ, ఆచారవిధులు మొదలైన అంశాలు వివరించి చెప్పి, ధృతరా హ్ట్రాదులకు హితవు పలికి, ఉత్తరాయణపుణ్యకాలం 
వచ్చిన తరువాత స్వర్గస్టు డయ్యాడు. ఈ ధర్మాలు చెప్పే భాగంగా ఆనుశాసనికపర్వం మహాభారతంలో పదమూడవపర్వంగా 
ఒప్పారుతున్నది. 
2. ధర్మజుడు జిజ్ఞాసువే కాని ముముక్షువు కాడు : 


కొందరు ఆనుశాసనిక పర్వాన్ని శాంతిపర్వంలో భాగంగానే పరిగణిస్తారు. కాని, దీనిని ప్రత్యేక పర్వంగా పరిగణించటమే 
వ్యాసహృదయం. అయితే, శాంతిపర్వంలో మోక్షధర్మాలను అడిగి తెలిసికొన్న ధర్మరాజు మరల ఈ పర్వంలోని లౌకికధర్మాలను, 
వర్ణాశ్రమ ధర్మాలను, దాన తీర్ణాది విశేషాలను విరివిగా అడిగి తెలిసికొనటంలోని తాత్పర్యమేమై ఉంటుందని కొందరు 
విచారించారు. అడిగింది ధర్మరాజు కాబట్టి, ఆ (ప్రశ్ళల వెనుక అతడి చిత్తవృత్తి, వ్యక్తిత్వ స్వభావాలు ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. 
ధర్మజుడు ముముక్షువయితే లౌకికధర్మాలమీద, (ప్రవృత్తి ధర్మాలమీదా అనురక్తి ఎక్కువగా ఉండేది కాదు. అతడు మౌలికంగా 
కర్మయోగి. పుణ్య(వ్రతశీలి, ధర్మనీతి వర్తనుడు కాబట్టి అతడు వినే మోక్షధర్మాలన్నీ వ్యుత్పత్తిని మాత్రం కలిగిస్తాయనీ, అతడి 
సహజ ధర్మప్రవృత్తి లౌకిక ధర్మాలయందే రమిస్తుందనీ పండితులు భావించారు. ఉదాహరణకు శ్రీయల్లంరాజు శ్రీనివాసరావుగారి 
మాటలు కొన్ని గమనిద్దాం. “మోక్షధర్మాలు శ్రవణం చేసినా బిజ్ఞాసువై చేశాడేకాని, ముముక్షువై చేయలేదు ధర్మరాజు. అంచేత 
అది జీవిత లక్ష్యంగా పెట్టుకోలే దాయన. పెట్టుకొన్న జీవితలక్ష్యం ధర్మమే. ధర్మం తప్పకుండా నడవడమే సర్వస్వ మాయనకు. 
అందుకే దానిఫల మేదో అదే అనుభవానికి వచ్చింది. ఏమిటి ధర్మాచరణకు ఫలం? స్వర్గం. స్వర్గమే (ప్రాప్తించింది గాని 
ధర్మరాజుకు మోక్షం కాదు. మహాప్రస్థానం చేసి పరివ్రాజకుడై చివర కాయన గడించింది స్వర్గఫలమే. స్వర్గారోహణంతోనే 
పరిసమాప్తమయింది జీవితయా(త. ఆయన జీవితమే కాదు. ఆ మాటకు వస్తే భారతవీరులందరి జీవితాలూ అంతే” 
(మహాభారత వైభవము - పుట 485) అందువలన శాంతిపర్వంలోగాని, ఆనుశాసనిక పర్వంలోగాని ధర్మరాజు సహజంగా 
రమించేది మోక్షధర్మాలు కావు. (ప్రవృత్తి ధర్మాలే. అందుకే ఆనుశాసనికపర్వం లోకధర్మ విజ్ఞానసర్వస్వంగా వెలువడింది. 
ఇందులో మోక్షధర్మ (ప్రసక్తికూడా ఉన్నది. అది విన్న తరువాత కూడా ధర్మరాజుకు శాంతి కలుగలేదు. తేలిన తాత్పర్య 
మేమిటంటే - చెప్పిన వక్త ముముక్షువు కాడు. విన్న శ్రోత కూడా ముముక్షువు కాడు. శాంత్యనుశాసనిక పర్వాలలోని 
ప్రబోధమంతా ధర్మరాజులో శాస్త్రజ్ఞానంగా వెల్లివిరిసిందే కాని, (ప్రజ్ఞానంలో అనుభవజ్ఞానంగా పల్లవించలేదు. 


3. పర్వప్రబంధధ్వని: 


స్థూలంగా పరిశీలిస్తే శాంతిపర్వంలోని ధర్మాల కథనానికీ, ఆనుశాసనిక పర్వంలోని ధర్మాల కథనానికీ భేదం కొంత 
కానవస్తుంది. శాంతిపర్వంలోని ధర్మాలు విశ్వజనీనంగా ధర్మపరులైన రాజులందరికీ పనికివచ్చే సామాన్య ధర్మాలుగా 
గోచరిస్తాయి. ఆనుశాసనికపర్వంలోనివి విశేషధర్మాలవలె స్ఫురిస్తాయి. ఎట్టాగంటే - ఒకరాజు (ప్రజాపాలన చేస్తున్నపుడు అతడు 
ధర్మాసనం మీద కూర్చుండి చెప్పవలసిన తీరులు ఎన్నో ఉంటాయి. (ప్రజల జీవన విధానంలో అనుశాసించ వలసిన 
లౌకికధర్మాచరణ పద్దతులు మరెన్నో ఉంటాయి. మరొక విధంగా చెప్పాలంటే - నిత్యజీవితంలో రాజు (ప్రజల సమస్యలపై 
ఇవ్వవలసిన ధార్మికమైన న్యాయబద్ధమైన, సాంస్కృతికమైన తీర్పులకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. వాటికి 
సంబంధించిన అనుశాసనాలను ధర్మరాజు ఈ పర్వంలో తెలిసికొన్నాడని స్పష్టమౌతుంది. 


పీఠిక -3 3 


దీనివలన కథాపరమైన ప్రయోజనం కూడా ఏర్పడింది. ధర్మరాజు (ప్రభువైన తరువాత చేసిన ప్రజాపరిపాలన 
విశేషాలను గురించికాని, తీర్చిన ప్రజల న్యాయ, ధర్మ సమస్యలను గురించిగాని, ఏర్పడిన ధర్మసంఘర్షణలు, ధర్మసంశయాలు, 
వాటి నివారణల గురించిన వివరాలుగాని, కథాసందర్భాలుగాని ప్రధానేతివృత్తంతో మనకు కానరావు. వాటన్నిటికి బదులు 
ఆనుశాసనిక పర్వంలో ధర్మరాజు అడిగిన (ప్రశ్నలే సమస్యల పరిష్కారాలుగా సూచింపబడ్డాయి. హస్తినాపుర సింహాసనం 
రక్షణతోపాటు, హస్తినాపురంలోని ధర్మరక్షణకు తోడ్పడే అనుశాసనాన్ని అందించి భీష్ముడు ధర్మసంప్రదాయ పరిరక్షకుడైనాడు. 
భీష్మానుశాసనాన్ని తన పరిపాలనలో రాజానుశాసనంగా ధర్మజుడు ప్రవర్తిల్లచేసికొన్నాడు అన్నది ఈ పర్వంలో అందించే 

(30) 

(ప్రబంధధ్వనిగా (గహించవచ్చును. 


4. పర్వ పరివూణం: 


ఆనుశాసనికపర్వం పన్నెండువేల శ్లోకాల పరిమాణం కలిగిందని నన్నయ పర్వసం[గ్రహపర్వంలో పేర్కొన్నాడు. కాని, 
చిత్రశాల ప్రతిలో ఎనిమిదివేల శ్లోకాలే ఉన్నాయి. భండార్కరుసంస్థవారి ప్రతిలో 6700 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అయితే, 
పి.పి.యస్‌.శాస్తి ప్రతిలో మాత్రం 12వేల శ్టోకాలని పేర్కొనబడింది. కాబట్టి నన్నయాదులు ఉత్తరాది ప్రతులకంటె దాక్షిణాత్య 
ప్రతులనే అనుసరించారని, వీటిలో దాదాపు నాలుగువేల శ్లోకాలు ప్రత్యక్షంగా చేరి ఉన్నాయని స్పష్టమౌతున్నది. ఉదాహరణకు 
ఆం(ధ్రమహాభారతంలోని ఆనుశాసనికపర్వంలోని చతుర్జాశాసంలో హరసంపత్కుమారపర్వం ఉత్తరాదిప్రతులలో కానరాదు. 
ఇట్లాగే గోవులను గూర్చి బ్రాహ్మణమాహాత్మా్యాన్ని గురించి చెప్పిన అంశాలు తెలుగులో విస్తారంగా చేరాయి. సంస్కృత 
భారతంలో ఆనుశాసనికపర్వంలో 146 అధ్యాయాలు ఉన్నట్టు చిత్రశాలా ప్రతిలో ఉండగా అది 168 అధ్యాయాల (గ్రంథంగా 
విస్తరించింది. ఆయాకాలాలలో (ప్రజలు జీవిత ధర్మాలలో వస్తున్న పరిణామాలను, అప్పటి అవసరాలను అనుసరించి, ఈ 
పర్వంలో లౌకిక ధర్మాలను గురించిన అనేకాంశాలు చేర్పబడుతూ ఉండి ఉండవచ్చును. పంచమవేదంలో చెప్పబడిన 
ధార్మికాంశాలను అనుశాసనాలుగా (ప్రామాణికాలుగా భావించడం ఈ విస్తృతికి కారణం కావచ్చును. 


(ప్రక్షిప్తాలుగా భావించబడే అంశాలమీద కొందరు విమర్శకులకు ఉదాత్తమైన అభిప్రాయం కూడా లేదు."ఇట్టు 
చేర్చబడిన యంశము లన్నియు ఉదాత్తములైనవి, కథామహితము లైనవి అని చెప్పుటకు వీలులేదు. అవి కొన్ని మిక్కిలి 
పేలవములు. శిశుప్రాయములు. ఉదాహరణకు పితృకార్యములందు ఉపానత్తులు, ఛత్రము ఈయవలెనని చెప్పుదురు. దీని 
భావ మేమని ధర్మరాజు అడుగును. వృద్దుడగు గాంగేయుడు (శ్రద్దతో సమాధానము చెప్పును. సర్వసర్వంసహా చక్రవర్తి యగు 
పాండవా(గ్రజు డిట్టి చొప్పదంటు (ప్రశ్న వేసె నేమి? యని పైకి అనిపించును. పంచమవేదమునందు వివరించవలసిన 
యంశమేనా ఇది? యని తోచును. మహాభారతము కేవలము కథాకావ్యము కాదు. అది (ప్రాచీన విజ్ఞాన సర్వస్వము. మానవ 
నాగరకతా యాత్రయందలి మజిలీలన్నియు దానియందు వింతగా పరిస్సురించును. ఒకప్పుడు మానవునకు ఉపానత్తులు 
- పాదరక్షలు లేక చెప్పులు, గొడుగు - వీని ప్రయోజనము తెలియకుండెను. ఎండకును, చలికిని అతడు బాధపడుచుండెను. 
ప్రాచీన సంఘమందలి యొక బుద్దిమంతుడు చెప్పులు, గొడుగు - వీనిని బుద్దికుశలతచే కల్పించగల్లెను. ప్రాక్తన మానవుని 
దృష్టిలో ఇది యొక అద్భుతకల్పనమేకదా! అతడు సంతోషము చెంది దాని కొక కథారూపమును కర్ప్సించినాడు. ఆ కథయు 
మహాభారతమున కందమే అయినది. (చూడు కథాసారం. ప్రశ్న 60కి ఉత్తరం - సూర్యజమదన్నీ సంవాదం అనే ఇతిహాసం)... 
ఇది పసిబాలురకు చెప్పవలసిన “అనగనగా కథవంటిది అయినను విపులముగా పరిశీలించినచో ప్రాచీన సంఘము యొక్క 
సంస్కృతి విశేషములు దీనియందు గోచరించును. ప్రాచీన మహర్షులు వీరవ్రతులు. వారు శరాసన విద్యను చక్కగా 
నేర్చుచుండిరి. జనసమ్మర్తము లేని మైదానమునందు వారు అస్త్రసాధన చేయుచుండిరి. కర్ణుడు దీనికి భిన్నముగా ప్రవర్తించి 
ఒక (బ్రాహ్మణుని గోవును బాణముతో కొట్టుటచే శాపగ్రస్తు డాయెను. రాజులవలె మహర్షులు సంపన్నులు కాకపోవుటచే వారికి 
పరివారము లేకుండెను. జమదన్నికి అతని కుటుంబమే పరివారము. ఆమె యాతని యమ్ములపొదులను మోసి తెచ్చెను. 
దూరమున పడిన బాణములను ఏరి తెచ్చుచుండెడిది. తపోనిష్టలయ్యును మునిజనులు తమ (స్తీ జనమునందు అనురాగము 
కలిగి యుండిరి. ఎండనుండియు, అమితమైన చలినుండియు తనదేహమును కాపాడుకొనుట (ప్రాచీన మానవునకు ఒక 


ప్పీర్రిక్ర -4 4 


సమస్యగానే యుండెను. చెట్టు నీడ నిచ్చుటను అతడు చూచెను. చెట్టును మోసికొని పోకుండ నీడను వెంటగొని పోవుటెట్లు? 
అనునది కొంతకాలము మానవునకు సమస్యగానే యుండెను. బుద్దిశాలి యొక్కడు గొడుగు కల్పించెను. ఇది నేడు మనకు 
అత్యంత పరిచితమైన వస్తువగుటచే అద్భుతమును గొల్పదు. దానిని ఇతివృత్తముగా చేసిన కథ ఈ కాలమున వెలువడదు. 
అట్లే చెప్పులును, పాదములకు శీతాతపములు సోకకుండుటకై రక్షణ అవసర మనిపించెను. నేర్సరియైన మానవుడు 
శుష్కకాష్ట్రమును, చర్మమును శీతోష్ణవాహకములు కావని (నాన్‌ కండక్టర్స్‌) కొంతకాలమునకు కనిపెట్టెను. మొదట ఎండుకట్టెతో 
పావకోళ్ళు నిర్మించుకొనెను. సన్యాసులు పావకోళ్ళనే ధరింతురు. వివాహాదులయందు కూడ వీనినే ధరింప చేయుదురు. 
కావున కట్టెతో నిర్మించిన పాదరక్షలే మొదటి దశయని చెప్పవలెను. చర్మ నిర్మితమైన పాదరక్షలు ఎక్కువ సుఖకరము లైనను 
తోలు అంటుటకు మహర్షులంతగా సమ్మతించి యుండరు. చర్శ్మకాష్టములు విద్యుద్వాహకములు కూడ కావని ఇటీవల 
శాస్త్రజ్ఞులు కనిపెట్టినారు. మహాభారతమునందు సూర్య జమదగ్ని సంవాదమువంటి చిట్టి కథలును కలవు. అహింసాతత్త్య 
బోధకమైన సక్తుప్రస్థుని వృత్తాంతమువంటి గొప్పకథలును కలవు. అందుచేతనే మహాభారతము విశ్వజనీనమని నన్నయభట్టు 
ఉచితముగ ప్రశంసించెను (ఆది. 1.32)” - ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనము - (ఆనుశాసనికపర్వ పీఠిక -(ఉస్మానియాప్రతి). 
పుట.11-12) 


5. ధర్మజుడి చిత్తపరిపాకాన్ని పెంచిన దానధర్మాల ప్రశస్తి 


ఆనుశాసనికపర్వంలో దాదాపు మూడవవంతు (ప్రశ్నలు దానధర్మాలను గురించి తెలుసుకొనటానికి ధర్మరాజు 
అడిగాడు. (చూడు. వివరాలకు కథాసారంలో (ప్రశ్నోత్తరాల సంఖ్యలు : 21-25; 40-50; 54, 59, 60, 63, 64, 77, 80 
మొదలుగునవి). దానితో ఈ పర్వం దానధర్మాలకు ప్రాధాన్య మున్నదానిగా భావించటం కొంతమందికి పరిపాటి అయిపోయింది 
కూడా. అయితే అట్టి దానధర్మ(ప్రబోధం సార్ధకమని భావించే పండితులే ఎక్కువమంది కనపడతారు. వారందరి అభి ప్రాయాలకూ 
ప్రాతినిధ్యం వహిస్తాయి. శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావుగారి మాటలు “భారతానుశాసనిక పర్వంలో భీష్ముడు దానా లెన్ని 
ఉన్నవో అన్నీ ఏకరువు పెడతాడు. గోదానమే కాదు, భూదానమే గాదు, హిరణ్యదానమే గాదు, మాషయవగోధూమ తండులాది 
దానాలే కాదు. తుదకు పాదుకాఛ(త్ర చామరాది దానాలే కాదు, ఏదంటే అది. ఎవ రడిగితే వారికి ఆఖరుకు శిబిచక్రవర్తి లాగా 
- దధీచిలాగా తన ప్రాణా లడిగినా దానం చేయవలసి వస్తుంది. భౌతికంగా ఇవన్నీ చేయాలని చేస్తేనే గొప్ప అనీ కాదు మన 
మరం చేసుకోవలసింది. అలా చేసే బుద్దీ, సంసిద్దతా - కలిగి ఉండాలి మానవుడు, (క్రియ గాదు, బుద్ది, అంతరమైన ఆ 
బుద్దికి బాహ్యమైన ప్రతీకలే భీష్ముడు వర్లించిన కథలన్నీ. అన్నీ ఈ సిద్దాంతాని కుదాహరణలే. నిజంగా ఆ కథలలో చెప్పిన 
వన్నీ జరిగాయనీ, చేశాయనీ, అలాగే జరగాలనీ కాదు. చారిత్రకంగా జరిగితే జరగవచ్చు. లేకుంటే లేదు. మానసికంగా 
అలవరచుకోవలసిన ఒకానొక భావన ఇది. త్యాగభావన త్యాగ(క్రియ గాదు. ద్రవ్యత్యాగంతో నిమిత్తం లేదు. త్యాగభావ ముంటే 
జ్ఞానికి పూచికపుల్ల అయినా సరే. ఇది నా దగ్గర ఉంటే బాగుంటుందనుకొంటే ఆమేర కది బంధమే మానవుడికి. జ్ఞాన 
ప్రవాహానికి ప్రతిబంధమే. నిరాఘాటంగా జ్ఞానం నిలవాలంటే ఈ మమత్వబుద్ది అనేది ఉండరాదు. అంటే అంతా 'మమే”. 
లేకుంటే ఏదీ 'మమ' కాదనే దృష్టి ఏర్పడాలి. ఇదీ జ్ఞానానికి పరాయణం.” 


“ఇంతకూ పశ్చాత్తప్తుడైన మానవుడు గురూపసదనం చేసి, సకల ధర్మాలూ శ్రవణం చేయగలిగితే, అందులో (ప్రవృత్తి 
ధర్మం సత్యాన్ని శుద్దిచేసి, నివృత్తిరూపమైన మోక్షధర్మానికి దారితీస్తే - అది కదలకుండా నిలకడ చెంది మోక్షసుఖాన్నే మన 
కందివ్వటానికి త్యాగసన్న్యాస వైరాగ్యాపర పర్యాయమైన దానగుణాన్ని పూర్తిగా అలవరచుకోవాలి. అప్పుడే మనకు కలిగిన 
ఆత్మ జ్ఞాన మనుభవంగా మారగలదు. మారితే అదే పరిపూర్ణత బీవితానికి. ఇలాంటి పరిపూర్ణతను (ప్రసాదించడానికే 
రాజధర్మాలు మొదలుకొని దానధర్మాలవరకూ ఈ చతుర్విధ ధర్మాలనూ ఈ వరుసలో బోధించాడు పితామహుడు.” 
(మహాభారత వైభవము పుట.419-420) 


పీర్రిక్ర -5 5 


ఆనుశాసనిక పర్వంలో బోధగా జాలువారిన దానధర్మసంస్కారం అశ్వమేధ పర్వంలో ధర్మరాజు అఖండ స్వర్లదానం 
చేయటానికీ, చివరకు సర్వ సామ్రాజ్యాన్ని వేదవ్యాసుడికి దక్షిణగా ఇవ్వటానికీ తగిన చిత్తపరిపాకాన్ని కలిగించింది. 


6. ఉత్తను ధర్మ నిర్దేశం పర్వవస్తు ప్రత్యేకత: 


ధర్మరాజు అనేక విశేషాలను, వివరాలను భీష్ముడిని అడిగి తెలిసికొంటూనే ఆయా అంశాలలో ్రేస్టములైనవి, గొప్పవి, 
ఉత్తమములైనవి, ఏవి? అని అడగటం ఒక విశేషం. 'రత్నహారీ తు పార్టివి అనే కాళిదాసోక్తి స్ఫురణకు వస్తుంది. లోకానికి 
వివిధ ధర్మాలలో వస్తుసముదాయాలలో తరతమ బేధం తెలియవస్తుంది. ఈ పర్వంలో అటువంటి ప్రశ్నలు 12కు మించే 
ఉండటం గమనార్హం. (వివరాలు చూడు కథాసారం, మచ్చుకు కొన్ని అంశాలు. 


రాజులకు కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. కాని, వాటిలో ప్రధానకృత్యం ఏమిటి? అన్నది ధర్మరాజు (ప్రశ్న. (చూడు 
ప్రశ్న 32) బ్రాహ్మాణపూజ మూర్చాభిషిక్తుల ప్రథమ కర్తవ్యమని భీష్ముడు చెప్పి విప్రసేవ కల్పవృక్ష సేవవంటిదని పేర్కొని, 


శంబరాది రాక్షసులు సైతం బ్రాహ్మణసేవవలన అపార సంపదలు గడించారని వివరించాడు. 


దానాలలో గోదానం గొప్పదనీ, భూదానం ఉత్తమమనీ, ఇట్టా వివరాలన్నీ విన్న ధర్మరాజు అన్నిటికంటె గొప్పదాన 
మేది? అని (ప్రశ్నించాడు. (ప్రశ్న 41). యాచకుడు కోరిన దానిని ప్రేమతో ఇచ్చినదాని కంటె గొప్పదానం మరొకటి లేదని 
భీష్ముడు ఘంటాపథంగా చెప్పాడు. దానాలను గురించి ఇన్ని విశేషాలు విన్నా అడిగిన దానిని ఇచ్చే సత్వగుణం దానగుణ 
శిఖరం. 


గోవులలో కపిలగోవు గొప్పదని తెలిసికొన్న తరువాత, సమస్త లోకాలనూ సృష్టించిన (బహ్మలోకంకంటె గోలోకం 
ఉన్నతంగా ఉండటానికి కారణం అడిగాడు ధర్మరాజు. (ప్రశ్న 52) (బ్రహ్మ సృష్టించిన సురభి మార్తాండుల ఇతిహాసాన్ని 
వినిపించి, వారికి పుట్టిన గోవులు (బ్రహ్మలోకం కంటె పై భాగాన ఉండి క్షీరాల నిస్తాయని పేర్కొన్నాడు భీష్ముడు. 


గోమహిమలను తెలిపే ఇతిహాసాలు తెలిపాడు. (చూడు ప్రశ్న 52 సమాధాన వివరాలు) 


పుణ్య తీర్జ్చాలనుగురించి అడిగి తెలిసికొన్న ధర్మరాజు ఆ తీర్ణాలన్నింటిలో ఎక్కువ పవిత్రత కలిగిన దేది? అని 
భీష్ముడిని ప్రశ్నించాడు. (ప్రశ్న 73 కథాసారం) భీష్ముడు భౌతిక తీర్చాలకంటె అంతస్తీర్థాలు గొప్పవని తెలిపాడు. మానస తీర్థం 
మేలైనది అన్నాడు. దానిపేరు 'సత్యం' అని చెప్పి, దాని విశేషాలు వివరించాడు. దమము, తపస్సు, శమము - అనే గుణాలు 
కూడా తీర్జాలే. భౌతిక తీర్చాలకంటె ఆధ్యాత్మికగుణాలే తీర్చాలని వివరించి నదులలో ఊరికే స్నానాలు చేసినదానికంటె, దొరకని 
వాటికై తాపత్రయ పడకుండా, దొరికినవాటితో తృప్తిపడి, ఆశకు దూరంగా ఉంటూ జీవించే సత్సురుషులే నిజమైన పుణ్యతీర్జా 
లని (ప్రబోధించాడు. 


విద్య, తపస్సు, దానం - ఈ మూడింటిలో ఏది గొప్పది? అని అడిగాడు ధర్మరాజు (ప్రశ్న.77). భీష్ముడు 
'వ్యాసమైత్రేయ సంవాదం” అనే ఇతిహాసాన్ని వినిపించాడు. తపస్సు విద్య మొదలైన ధర్మాలన్నింటిలో దానం గొప్పదనీ, 
దానాలలో అన్నదానం గొప్పదని వ్యాసుడు మై(త్రేయుడికి చెప్పాడు. విద్య తపస్సును వృద్ది చేస్తుంది. తపస్సు, విద్యా, దాన 
మహిమతో పెంపొందుతాయి- అని వివరించాడు. 


ఆచారాలను గురించి ఎన్నో వివరాలు విన్న ధర్మరాజు ‘సర్వశాస్త్ర సారమైనదీ, సర్వశ్రేష్థమైనదీ అయిన ఆచరణ 
(ఆచారం) ఏది? అని భీష్ముడిని అడిగాడు. పితామహుడు 'నారదపుండరీక సంవాదం” అనే ఇతిహాసాన్ని వినిపించాడు. 
ఇరువది నాల్గవ తత్త్యమైన (ప్రకృతికి తరువాతి తత్త్వం జీవాత్మ, అతడు సర్వభూతాల స్వరూపం అయినవాడు. అతి 


పీధిక -6 6 


వ్యవహారనామం 'నరుడు' అతివలన ఏర్పడిన తక్కిన తత్తాలన్నీ నారములు. అతడు నారములు స్థానంగా కలవాడు కాబట్టి 
నారాయణుడు. ఆ ప్రభువు విశ్వాన్ని సృష్టిస్తూ మరల తనలోనే లీనం చేసికొంటూ “విభుడు జౌతున్నాడు. ఆ నారాయణుడే 
పరబ్రహ్మం, పరతత్త్యం, పరమపదం, ఈశ్వరుడు, విష్ణువు - అనే పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అతడు వాసుదేవుడు. 
ఆత్మ - అనే పేర్లతో ఉపనిషత్తులు పిలుస్తాయి. ఆ పేర్గు నరుడికి కూడా వర్తిస్తాయి. సర్వశాస్తాల వాక్యాలనూ పరిశీలించి 
నిర్ణయించిన తాత్పర్యమిది. కాబట్టి ఎల్లవేళలా నారాయణుడిని స్మరించాలి. మరణకాలంలో 'నమో నారాయణాయి' అనే 
మంత్రాన్ని పలికితే నరులు ప్రణవానికి అర్థమైన పరమపదాన్ని పొందుతారు” అని నారదుడు చెప్పాడు. విష్ణువును సేవించుమని 
భీష్ముడు ధర్మరాజుకు హితవు చెప్పాడు. అదే ఉత్తమ ఆచారమని బోధించాడు. 


పాపాలన్నింటినీ పారదోలే (ప్రాచీన గాథను వినిపించుమని ధర్మజుడు భీష్ముడిని కోరాడు. ఆయన 'ఉమామహేశ్వర 
సంవాదం” అనే ఇతిహాసాన్ని వినిపించాడు. ఈ పర్వంలో ఉన్న ఇతిహాసాలన్నింటిలో పెద్దదీ, సకల పుణ్యప్రదమూ అయిన ఇతిహాస 
మిది. 


ఆనుశాసనిక పర్యాంతంలో ధర్మరాజు ఆధ్యాత్మికమైన ప్రశ్నలను పుంఖానుపుంఖాలుగా వర్షించాడు. ఉదాహరణకు 
కొన్ని. దారిద్ర్యం, దుఃఖం పోగొట్టే జపం ఏది? లోకాల కన్నిటికీ మహనీయమై ఆశ్రయించి అనుభవించగల దైవం ఎవరు? 
అర్చనతో, స్తుతితో ఎవరిని కొలిస్తే జనులు శుభాన్ని పొందుతారు? అనేక ధర్మాలలో ఉత్తమమైన అభిమతాన్ని చూరగొనేది 
ఏది? జపాలన్నింటిలో ఉత్తమ జపం ఏది? తనను జపించేవారికి జన్మమూ, సంసార బంధాలను పోగొట్టేది ఏది? కర్మ 
యోగులకూ, ధర్మసాధకులకూ తరణోపాయాలుగా భాసించే ఈ ప్రశ్నలు ఈ పర్వానికి భరత వాక్య తుల్యాలుగా (ప్రకాశిస్తూ 


ఉన్నాయి. 


“ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమ స్సర్వలోక గురవే, సమ స్సర్వలోక పిత్రే, నమ 
స్పర్వలోక పితామహాయ, నమ స్పర్వలోక (ప్రపితామహాయ, నమ స్పర్వలోకేశ్వరాయ, నమ స్సర్వలోక విశిష్టాయ, నమ 
స్పర్వలోకసుఖప్రదాయ, నమ స్సర్వలోక కర్రే, నమ స్సర్వలోక భర్రే, నమ స్సర్వలోక హన్రే నమ స్సర్వలోక నిధయే, నమ 
స్పర్వలోక విధానాయ, నమ న్సర్వలోక హితాయ, నమ స్పర్వలోక హితకరాయ, నమ స్పర్వలోక (ధ్రువాయు, నమ 
స్పర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే” అని జపించటమే మహాజపం. 


సమస్త జగత్తులకు (ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అనే పేరుగలవాడి సహస్రనామాలను 
నిరంతరం స్తుతిస్తూ, జాగృత మనస్కుడై యజ్ఞకర్తను, అవ్యయుడైన అతడిని అర్భనం చేస్తూ అచంచల ధ్యానంతో 
నమస్కరిస్తూ, ఆద్యంతాలు లేని ఆ విష్ణుదేవుడిని, సర్వలోకాధ్యక్షుడిని, బ్రహ్మణ్యుడిని, త్రిలోక కీర్తి వర్దనుడిని, సర్వ ధర్మాలూ 
తెలిసిన వాడిని, దయామయుడిని, లోకనాథుడిని, పంచభూతాల ఉత్పత్తికి కారకుడైన వాడిని నమ్మి భక్తితో సేవిస్తే అతడు 
దుఃఖాల నన్నింటినీ తొలగదోస్తాడు. పుండరీకాక్షుడిని స్తుతిస్తూ పరమభక్తితో పూజించటమే నా మతం. ధర్మరాజా! ధర్మా 
లన్నింటికంటే ఉత్తమధర్మం ఇదే అని తెలిసికొనుము. పరబ్రహ్మమైన ఆ విష్ణుదేవుడి సహస్రనామ సంకీర్తనం పాపాలను, 
భయాలను పోగొట్టుతుంది. సకల సంపదలను సమకూరుస్తుంది. 'విశ్వంబు, విష్ణుండు, వషట్కారుండు, భూతభవిష్య(త్రభు' 
మొదలైన నామాలతో మొదలుపెట్టి, 'రథాంగపాణి, అక్షోభ్యుడు, సర్వప్రహరణాయుధుడు” అనే నామాలు తుదిగాగల 
సహ(సనామాలను భీష్ముడు ఉపన్యసించాడు. తరతరాలుగా ఆ సహస్రనామాలు ప్రసిద్ది కెక్కాయని తెలిపాడు. విష్ణు 
సహస్రనామాలను నిత్యం పఠించిన మనుష్యుడు ఇహపరశుభాలను పొందుతాడు. చతుర్వర్థాలవారికీ బహుఐధ లాభాలు 
కలుగుతాయి. చతుర్విధ పురుషార్థ ఫలసిద్ది కలుగుతుంది. సర్వవిధాల అరిష్టాలకూ, దుఃఖాలకూ దూరమై పరమపదం 
పొందుతాడు. విష్ణవొక్కడే మహాభూతం, భూతము లెన్ని ఉన్నా (త్రిలోక వ్యాప్తుడుగా విస్తరించి ఈ విశ్వాన్ని అనుభవిస్తాడు. 
ధర్మరాజా! వ్యాసవిరచితమైన విష్ణుసహ(స్రనామాలను పఠించి శుభాలు, సుఖాలు అనుభవించుమని బోధించాడు. 


ప్పీర్రిక్ర -7 7 


ధర్మరాజు అడిగిన ప్రశ్నలు గమనిస్తే - అవి ఒక వ్యక్తికి కలిగిన సంశయాలుగా మాత్రమే కాకుండా ఒక సమాజంలో 
జీవనయాత్ర సాగిస్తున్న మానవులు ఎదుర్కొంటున్న వివిధ ధార్మిక జీవన సమస్యల సమాహారంగా గోచరిస్తాయి. ధర్మరాజు 
ఒక వ్యక్తిగా గాక ఒక సమాజానికి జిజ్ఞాసువైన ప్రతినిధిగా గోచరిస్తాడు. అందుకే ఈ పర్వం విశ్శజనీనంగా పరిగణించబడుతుంది. 


7. తిక్కన చేసిన సంగ్రహ రచన: 


ఆనుశాసనిక పర్వంలో తిక్కన సోమయాజి పాటించిన రచనా (ప్రణాళికను గురించి ప్రసిద్ద విమర్శకులు క్రీ॥శే। 
కురుగంటి సీతారామయ్యగారు చెప్పిన మాటలు గమనార్హాలు. “తిక్కన భారతమును, యథామాతృకముగా భాషాంతరీకరించలేదని 
మీ కిదివరకే తెలియును. తిక్కన యొక్కడే కాదు నన్నయ కూడ తన యిచ్చవచ్చినట్టు కుదించుట, పెంచుట చేసెను. 
సంస్కృతమునకు. జేయు భాషాంతరీకరణమునందును దెనుంగులో( జేయునది సరియె, మాతృక ననుసరించిన యెడల. 
దప్పక మాతృక కంటె విస్తరించు ననుట నిజము. తిక్కన కృతి మాతృక కంటె గొన్ని మడుగుల పరిమితిలో న్యూనము. 
దాదాపు మూడవవంతుండవచ్చునని నా యూహ... ఈ కుదింపు చేసిన తెరువుకూడ దిజ్మాత్రముగా నుల్లేఖింతును.” 


“ఆనుశాసనిక పర్వమునందును సం[గ్రహకథనము గలదు. సుదర్శనోపాఖ్యానమును సంగ్రహించినను మిక్కిలి 
రసవంతముగా. జేసినాడు. గరుత్మంతుని చరిత్రమును మిక్కిలి రసవంతము చేసెను. కాని, యిది మాతృకలో. గాన రాదు. 
శివమాహాత్మ్యమును విడిచివైచెను. అష్ట్రావక్రచరిత్రముతో నానుశాసనిక ద్వితీయాశ్వాస మారంభమగును. ఈ పర్వమున దాన 
తీర మాహాత్మ్యము లనేకములు కలవు. వానిలో ననేకాధ్యాయముల నెగురగొట్టెను. తన విషయ వివేచనాశక్తి నుపయోగించి 
రసవంతములుగా నుండు ఘట్టముల నేరి రచించెను. మూడధ్యాయములలో నున్న విపులోపాఖ్యానమును 38 పద్యములలో 
ముగించెను. కాని, మాతృకలో కంటె రసవంత మొనర్చెను. చ్యవనోపాఖ్యానమును సంగ్రహించిన వెనుక నౌద్దాలిక పుత్ర 
చరిత్రముతో ద్వితీయాశ్వాసము ముగియును. ఆరంభమైన గోదాన మహిమాదికము తృతీయాశ్వాసములోని కనువృత్తములయ్యెను. 
శ్రాద్ద ప్రకరణమును స్పృశించి వదలెననియే చెప్పవలెను. గోదానములతో. జతుర్జాశ్యాస మారంభమగును. ఇది మాతృకయందు 
100వ అధ్యాయము. హస్తికూటాధ్యాయమును రసవంతముగా 30 పద్యముల సంతరించెను. ఈ యుపాఖ్యానమును మిక్కిలి 
సరళముగను సులభగ్రాహ్యముగను నొనరించెను. ఉమామహేశ్వర సంవాదముతోం జతుర్జాశ్సాసము ముగిసి తదనంతర 
సంభాషణ మంతయు. బంచమాశ్యాసములోని కనువృత్త మగుచున్నది. శివపార్వతీ సంవాదమున విష్ణుసహ(స్రనామములు 
తిక్కన తన మామూలు ననుసరించి విడచివైచెను. మిగిలిన యీ యాశ్వాసమంతయు శివపార్వతీ సంవాదమే యనవచ్చును. 
భీష్ముడు మటికొన్ని ధర్మములను దెలిపి, ధర్మజు నొడంబజచి హస్తిపురికి. బోవ ననుజ్ఞ నిచ్చును. మరల ధర్మజుడు 
కృష్ణసహితముగా( బితామహుని యంత్యకాలమునం గురుక్షేత్రమునకు వచ్చిన తదుపరి శ్రీకృష్ణుని యనుజ్ఞను గొని భీష్ముడు 
శరీరమును జాలించును. ఆయన యంత్య(క్రియలు జరిగిన వెనుక గంగను గృష్టుడు సమాశ్వాసము చేయుటతో నానుశాసనికము 
ముగియును.” 


“ఇది తిక్కనార్యుని సంగ్రహకథన పద్దతి. పాఠకులకు విసుగు జనించకుండ తాత్సిక భాగములను మిక్కిలి 
కుదించిన స్థలములో గూడ రసమునకు గొణవడకుండ రచించుటయుం గథయుం గాక, యేమియు గాక, నామపుంజములగు 
సహ(స్రనామములను వదలుటయు మొదలగు పద్దతులచే నాంధ్రమహాభారతమును సర్వజన పఠనీయముగాను, మహాకావ్యముగాను 
తిక్కనార్యుడు సంతరించెను. దీనినే నాయన రచించిన భాగము (ప్రబంధమండలి యయ్యెను.” 


(ఆంధ్ర మహాభారతోపన్యాసములు, పుట. 212. 215,216) 
8. సంనాదాలు, ఉపాఖ్యానాలు: 


ఆనుశాసనికపర్వంలో భీష్ముడు చెప్పిన సమాధానాలు స్థూలంగా మూడు విధాలుగా ఉంటాయి. 1. (ప్రశ్నలకు తగిన 
అంశాలకు సూటిగా భీష్ముడే సమాధానాలు చెప్పినవి. 2. అడిగిన ప్రశ్నలకు అనువైన పూర్వ ప్రముఖుల సంవాదాలను 


పీర్రిక్ర -8 8 


ఇతిహాసాలుగా వినిపించి విషయాలు వివరించినవి. 3.పృచ్చకు డడిగిన ప్రశ్నలోని పరమార్గాన్ని తెలుపగల కథనుగాని, 
ఉపాఖ్యానాన్ని గాని ఇతిహాసంగా వినిపించి తాత్పర్యాన్ని తేటపరచినవి. ఇతిహాస కథనంలో ఈ మూడూ ముచ్చట కొలిపే 
రచనా శిల్పాలే. వాటి స్థూల స్వరూప స్వభావాలు తెలియటానికి ఈ పర్వకథాసారంలో (ప్రశ్నోత్తర మాలికగా వాటిని 
ప్రదర్శించటం జరిగింది. పఠితలు వాటిని (ప్రాతిపదికలుగా స్వీకరించ ప్రార్థన. ధర్మరాజు వేసిన ప్రశ్నలు మొత్తం మీద 95గా 
గుర్తించటం జరిగింది. (ఇది రమారమి మా(త్రమే) వాటిలో 62 ప్రశ్నలకు సూటి సమాధాలున్నాయి. దాదాపు 19 ప్రశ్నలకు 
సంవాదాలను దృష్టాంతాలుగా పేర్కొనబడిన ఉత్తరాలున్నాయి. (ప్రశ్చసంఖ్యలు 1, 13, 16, 38, 39, 50, 53, 60, 61, 62, 
65, 67, 71, 72, 77, 78, 79, 81, 86); దాదాపు 15 ప్రశ్నలకు ఉపాఖ్యానాలను ఉదాహరించి సమాధానాలు చెప్పినవి 
ఉన్నాయి. (ప్రశ్నల సంఖ్యలు 2, 4, 5, 8, 10, 14, 18, 49, 51, 52, 54 59, 66, 88) సంవాదాలలో - గౌతమీలుబ్దక 
సర్పమృత్యుకాల సంవాదము ప్రశ్న 1 ఇంద్రమతంగ సంవాదం. ((ప్ర.3); సనత్సుజాత నారదసంవాదం ((ప్ర.16); చ్యవన నహుష 
సంవాదం ((ప్ర.38); చ్యవన కుశికసంవాదం (ప్ర.39); బృహస్పతి మాంధాతృ సంవాదం (ప్ర.50); గో శ్రీ సంవాదం (ప్ర.53); 
సూర్యజమదన్ని సంవాదం ((ప్ర.60); పరాశర శిష్య సంవాదం ((ప్ర.61); భూదేవీ విష్ణుదేవుల సంవాదం ((ప్ర.62); శుక్రబలిసంవాదం 
(ప్ర.65); గౌతమదేవేంద్ర సంవాదం ((ప్ర.67); అంగీరస భీష్మసంవాదం ((ప్ర.71); హరసనత్కుమార సంవాదం ((ప్ర.72); 
వ్యాసమైత్రేయ సంవాదం ((ప్ర.77); సుమనాశాండిలీసంవాదం ((ప్ర.78); శారదపుండరీక సంవాదం (ప్ర.79); ఉమామహేశ్వర 
సంవాదం (ప్ర.81); పవనార్జ్హున సంవాదం ((ప్ర.86); ముఖ్యమైనవి. ఉపాఖ్యానాలలో (ప్రసిద్దమైనవి - సుదర్శన కథ ((ప్ర.2); 
బుచీకుడి కథ ((ప్ర.4); వీతహవ్యుడి కథ ((ప్ర.5); చిలుక కథ (ప్ర.8); గరుత్మంతుడి కథ (ప్ర.10); భంగాస్వనుడి కథ (ప్ర.14); 
అష్టావ(క్రవృత్తాంతం ((ప్ర.18); నచికేతుడి కథ (ప్ర.49); కపిల ధేనువు కథ; సౌదాసుడి కథ ((ప్ర.51); సుమిత్రుడి కథ (ప్ర52); 
పరశురాముడి స్వర్షదాన కథ (ప్ర.54); ఇంద్రసప్తర్షుల కథ (ప్ర.59); క్షత్రబిందు కథ (ప్ర.66); దుర్వాసుడి కథ (ప్ర.88); వీటిని 
సం[గ్రహంగా రచించినా తిక్కన సోమయాబి శిల్పసుందరంగా రసవంతంగా తీర్చిదిద్దాడు. 


9. సంవాద రచనా శిల్పం: 


శాంతి పర్వ కథార్జాలు విన్న ధర్మరాజు మనస్సుకు శాంతి కుదరలేదు. దానికి ముఖ్యకారణం బంధువధవలన, 
రాజవధ వలన కలిగిన పాపభయం. దానికి హేతువులుగా అతడు భావించినది - దుర్యోధన ధర్మజులు ఇరువురూ రాజ్యం 
పంచుకొని అనుభవించటానికి అంగీకరించని లోభక్రోధగుణాలు. అందువలన అతడికి పశ్చాత్తాపం తప్పలేదు. దానిని 
నివారించటానికి భీష్ముడు ఒక ఇతిహాసం చెప్పాడు. అది సంవాద (ప్రధానమైనది. అందులో గౌతమి, బోయవాడు, సర్పం, 
మృత్యువు, కాలపురుషుడు పాత్రలు. వీరి మధ్య సాగిన సంభాషణమే అందులో కథ. సంభాషణ ఫలితాంశమే ఇతిహాస బోధ. 
గాతమి కొడుకును పాము కరిచింది. బాలుడు చనిపోయాడు. తల్లి రోదిస్తుంది. అతడి మృతికి పాము కారణమని భావించి 
అర్జునకుడు అనే బోయవాడు ఆ పామును తాడుతో కట్టి చంపబోయాడు. గౌతమి పామును చంపటంవలన బాలుడు 
(బ్రతకడని భావించి కిరాతకుడిని వారించింది. [కూరజంతువును చంపటం పాపం కాదని బోయవా డన్నాడు. ఆ మాట విని 
పాము తాను మృత్యుదేవత పంపగా వచ్చిన సాధనమే కాని, బాలుడి మృతికి తాను ప్రత్యక్ష కారణం కాదని వాదించింది. 
మృత్యువు కూడా అక్కడకు వచ్చి తాను యముడు పంపగా తన కర్తవ్యాన్ని నిర్వహించానని, అతడి మరణానికి తాను కర్త 
కాదని వాదించాడు. అప్పుడు యముడు అక్కడకు వచ్చి తా మెవ్వరూ బాలుడి మరణానికి కర్తలం కామనీ, అతడి కర్మయే 
అతడి చావుకు కారణమనీ, జీవుడు కర్మఫలాన్ని తప్పించుకొనలేడనీ, కాబట్టి పామును వదలిపెట్టుమనీ కిరాతుడిని కోరాడు. 
అతడు తత్త్వాన్ని (గ్రహించి పామును వదలిపెట్టాడు. 


ఈ కథలో ఆయువుపట్టు యముడి సందేశం. తిక్కన (ప్రబోధాన్నీ, తత్తాన్నీ పఠిత హృదయానికి సూటిగా 
హత్తుకొనటానికి అనువుగా కందాన్ని ఎన్నుకొనటం ఒక రచనాళిల్పం. ఈ కథలో సంభాషణలు చాలావరకు కందాలలో 
సాగాయి. కందాన్ని స్పష్టతకూ, నాటకీయతకూ, సారళ్యానికి, సార్థకశబ్ద ప్రయోగానికీ శక్తిమంతమైన సాధనంగా తిక్కన 
వాడుకొన్నాడు. ఈ కథాప్రాణం ఈ (క్రింది కందంలో నిక్షిప్తం. 


ప్పీర్రిక్ర -9 9 


క “విను; కర్మం బొనరించును | జననము మరణంబు; నదియ సౌఖ్యము దుఃఖం 
బును గావించుం; దన చే | సినదానం బడకపోవ శివునకు వశమే!” (ఆను.1.34) 


సంస్కృతంలో అనుష్టుప్పులకు వలె తెలుగులో కందపద్యాలకు ధారణానుకూల్యం ఉన్నదన్న సత్యాన్ని గుర్తించి, 
దానికి ఆ శక్తి నిచ్చి, నీతికీ, బోధకూ, తత్తానిక్తీ, భాషణకూ దానిని సరళవాహికగా సాగించిన సవ్యసాచి తిక్కన సోమయాజి. 
బంధువుల మరణానికి, ధర్మరాజుగానీ, దుర్యోధనుడుగానీ కర్తలు కారు. వారి కర్మలే వారి మరణానికి కారణాలని 
తెలిసికొంటే ధర్మరాజు మనస్సుకు శాంతి లభిస్తుం దని ఈ సంవాద సారాంశం! సందేశం! 


యా. 


అయిన భగవంతుడిని గురించి సనత్సుజాతుడు వివరించి, నారదుడికి చెప్పిన అంశాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు 
అందించి, భీష్ముడు ముగింపుగా చెప్పిన ఈ పద్యం భక్తిజ్ఞాన ప్రదీపిక! 


ఆధ్యాత్మికం, అధిదైవం, అధిభూతం అనే మూడు తత్తాలకు ఆధారమై, వాటిలో తానూ జీవిస్తూ కర్తా, భర్తా, హర్తా 


ఉ. “ఇంతకు మూలమై యిరువదేనవ తత్త మనంగ వేద వే 
దాంతపురాణవేద్యు. డగు నప్పురుషుండు వెలుంగు; వాడ కా 
లాంతకు6 డైన యచ్యుతు. డనంతు(డు యోగిజనాంతరంగ ఏ 
శ్రాంతు(డు విష్ణుం డద్వయు. డసంగుండు గౌరవవంశదీపకా!' (ఆను.1.336) 


కృష్ణభక్తుడైన భీష్ముడి నోట పలికించిన ఈ పద్యం తిక్కనలో పోతన ఆవేశించి పలికించిన భక్తికవితవలె భాసించింది. 
ముక్తిపథాన్ని చూపించే తాత్మిక వచనాలలో భక్తిరసాన్ని చిలికించే రచనా శిల్పం తిక్కన కవితా కళ! 


అధ్యాత్మ విద్యా వివరణం కలిగించే మహిమాన్వితవాక్యాలకు రత్నాకరం వంటిది - 'హరసనత్కుమార సంవాదం”. 
సనత్కుమారుడు మహాజ్ఞాని. ఆయనవద్దకు మహాళివుడే వచ్చి ఆధ్యాత్మిక తత్తాలను అడిగి తెలిసికొన్న అపూర్వ సంవాదం 
ఉత్తరాదిప్రతులలో లేదు. దక్షిణాది ప్రతులలో కానవస్తున్నది. సంస్కృత వేదాంత పరిభాషనూ, తార్కిక క్లిష్టతనూ తెలుగులో 
దూరం చేసి తేటతెలుగులో వివరించి విజ్ఞత (ప్రకటించాడు తిక్కన సోమయాజి. హరసనత్కుమార సంవాదం వచనంలో (వాస్తుంటే, 
అసంకల్పితంగా అది ఛందోగతి నాశ్రయించిందా అన్నట్లు తిక్కన రచన గోచరిస్తుంది. కందం, తేటగీతి, ఆటవెలది - అనే దేశి 
వృత్తాలు తిక్కన రచనకు భావవాహికలుగా పరిఢవిల్హాయి. మచ్చుకు ఆ మూడు పద్యాలలో చెప్పిన మూడు ఆధ్యాత్మికాంశాలు 
గమనించండి. 
క్త “'జలమున మీను, నుదుంబర | ఫలమున మశకములు. బోలెం (బకృతిం దాని 
మ్ముల నునికి దెలిసి, వేరా । టలవజచిన పురుషు డవ్యయత్వము. బొందున్‌.' 


తే. 'కమలదళమున నున్న జలమువిధమునం । బ్రకృతి నుండి తదీయ సంబంధవికృతి 
లేని తను గని వెలుంగు నిర్లేపనిశ్చ | లాజరామర పదవి జీవాహ్యయుండు.” 


ఆ. “ప్రకృతి నిట్టు వాసి పంచవింశుండు ష । డ్వింశభావ మొంది విమలశివ ని 
రంజన స్వరూపు( డై వెలుగొందు న । త్తెజంగు ముక్తి యండ్రు దేవదేవ! 


(ఆను.4.232-234) 


సనత్కుమారుడు రు[ద్రుడికి తెలిపిన సాంఖ్యయోగవిధానం తెలుగున పారాయణ పర్వంగా తిక్కన సోమయాబి 
సంతరించాడు. 


పీర్రిక -10 10 


క 'సంగము బంధ; మఖిలని | సృంగత మోక్షంబు; బహువిచారము లేలా? 
పింగజటాజూట కలిత | గంగాబాలేందు మహిత ! గారీసహితా!' (ఆను.4.238) 


అనే ముగింపు పద్యం వేదాంత సూత్రం కందార్థంగా జాలువారి తెలుగువారి గళంలో గేయంగా రూపొందినట్టు రక్తికట్టింది. 
తిక్కన రచన తెలుగుదనపు పూదోట! 


విద్య, తపస్సు, దానం - అనే మూడింటిలో దానమే గొప్పదని నిరూపించేది వ్యాసమైత్రేయ సంవాదం. ఆకలి గొన్న 
వ్యాసుడికి మైత్రేయుడు అతిథి సత్కారంతోపాటు మృష్టాన్న మిచ్చి తృప్పుడిని చేశాడు. వ్యాసమహర్షి దానాలలో అన్నదానం 
మిన్న అని (ప్రతిపాదించాడు. ఆ వాదం మొత్తం నాలుగు పద్యాల పరిమాణంలో ఉంటుంది. వాదం మూడు కందాలు. 
ఫలితాంశం ఒక ఉత్పలమాల. సముచిత చృ్చందళ్ళిల్పం. 


క 'దానార్హ వస్తువులలో | మానిత మన్నంబ ; యన్నమయము లసువులున్‌ 
మేను దదీయ బలంబును । గాన బుధులు దాని. దద్దం గైకొండ్రు మదిన్‌.” 


క 'తప ముల్లము కల్మషముల | నపగతములం. జేయు విద్య కాస్సద మగు నా 
తపసి మహితదానంబున । నుపచిత మగు విద్య దపము నుత్కర్షించున్‌.” 


క్ష “కాన తపంబును విద్యయు | దానౌదాత్త్య (ప్రవర్రితంబులు విద్యా 
నూనత్వం బచ్యుతు. గను । దానికి దీపంబు సద్రత ప్రవణులకున్‌! 


ఉ “కావున నన్నదానమునం గా కెటులుండు మహాప్రమోద మ 
త్యావిలచిత్తు. డైనను మహత్తర దానమునన్‌ విశుద్దస 
ద్భావత నొందు నిక్క" మని పల్కె నరేంద్ర! తపంబు విద్యయున్‌ 
దైవత పూజనీయములు; దానము వానికి. బోషకం బగున్‌.” (ఆను.4.350-353) 


సర్వశాస్త్ర సారరూపమైనదీ, సర్వత్రేష్టమైనదీ ఏది? అని ధర్మరాజు అడిగితే భీష్ముడు నారద పుండరీక సంవాదం 
తెలిపాడు. నారదుడు చెప్పిన పరమార్థాన్ని పుండరీకుడికి చెప్పాడు. తిక్కన ఆ పరమార్థ సారాన్ని ఒక ఆటవెలదిలో 
తెలుగువారి కందించాడు. 


ఆ. 'సర్వశాస్త్ర వాక్య సమితి నాలోకించి |; మతియు దృఢవిచార మహిమం దెలిసి 
నిశ్చయింపం బడియె నిష్ట నారాయణు । నెపుడుందలయ వలయు నిది యొకండ.' _(ఆను.4.368) 


ఈ ఒక్క పద్యం చాలు - ఆచారాల కన్నింటికీ ఆచార్యకం! 


సంవాదా లన్నింటికీ శిఖర ప్రాయం “ఉమామహేశ్వర సంవాదం”. భూలోకంలో ధర్మరాజు భీష్ముడిని అడిగినట్టుగానే 
ఎన్నో యుగాల పూర్వం పార్వతి శివుడిని అడిగింది. పరమేశ్వరతత్త్యం నుండి పరమలౌకిక విషయాల వరకూ ఆమె అడిగిన 
ప్రశ్నల పరంపర ఒక మహా విజ్ఞాన జిజ్ఞాస సంప్రదాయానికి ఇతిహాస గౌరవాన్ని కలిగించింది. తిక్కన తెలుగులో ఆ 
వెలుగుబాటను ఆనుశాసనిక పర్వం నిర్వహణ రంగంగా నిలిపి నిండుదనం కలిగించాడు. 


10. ఉపాఖ్యాన రచనా వైభవం: 
ఉపదేశానికి ఉపాఖ్యానం ఊతకర్రగా ఉపయోగిస్తుంది. (ప్రబోధానికి బలవర్దకంగా పనిచేస్తుంది. (ప్రతిపాద్యాంశానికి 


ప్రమాణంగా పనికివస్తుంది. జీవిత సత్యానికి అనుభవచిత్రంగా అన్వయిస్తుంది. వర్తమానానికి కర్తవ్యాన్ని బోధించే ఇతిహాస 
స్మృతిగీతిగా వినిపిస్తుంది. ఉపాఖ్యానం కావ్యార్జాలకు రసవత్తర వ్యాఖ్యానం. ఆనుశాసనిక పర్వం దాదాపు నూరు ప్రశ్నలకు 


పీధిక -11 1 


ఉత్తరాలు చెప్పే చర్చావేదిక. వాటిలో దాదాపు 15 ప్రశ్నార్జాలకు ఉపరంజనాత్మకమైన ఉపాఖ్యానాలు రమణీయ రసోల్లాసాన్ని 


కలిగించాయి. 
సుదర్శనోపాఖ్యానం : (ప్రశ్న - 2) 


గృహస్థాశ్రమంలో ఉండికూడా మృత్యుభయం పోగొట్టుకొన వచ్చునా? అనే ప్రశ్నకు సమాధానంగా ధర్మానికి స్థిరంగా 
నిలబడగలిగితే గృహస్థుడు సశరీర స్వర్గాన్ని, ముక్తిని సాధించవచ్చునని చెప్పే కథ ఇది. ఈ కథలో రెండు కథలున్నాయి. ఒకటి 
దుర్యోధనుడనే రాజుకూ నర్మదానదికీ పుట్టిన సుందరాంగి సుదర్శన అనే కన్య కథ. రెండవది ఓఘవతిని వివాహమాడిన 
సుదర్శనుడి చరిత్ర. నిజానికి గృహస్థాశ్రమధర్మానికి నిలబడిన దంపతులు ఓఘవతీసుదర్భనులు. వారికి ధర్మదేవత సశరీరస్వర్లాన్ని 
ప్రసాదించాడు. ఈ కథా నిర్మాణంలో ఒక చక్కని ధర్మ మర్మం ఇమిడి ఉన్నది. అపూర్వ సౌందర్యవతి అయిన సుదర్శనను తండ్రి 
దుర్యోధనుడు అగ్నిహో(త్రుడి సేవలో నియుక్తురాలినిగా చేశాడు. ఆమె నిష్టతో గృహంలోని అగ్నిని ఆరాధిస్తున్నది. కాని, ఆమె 
సౌందర్యానికి అగ్ని ముగ్దుడై ఆమె మీద మరులు గొన్నాడు. అగ్ని మదనాగ్నికి వశుడై పోయిన వింతపోకడలను తిక్కన (ప్రబంధశైలిలో 
శృంగార రసపోషకంగా ఇట్లా వర్షించాడు. 


ఫ్‌ 'అర్చించునప్పు డయ్యంగన కెంగేలి | జిగి సొంపు చిత్తంబు దిగిచికొనలగ 
నరసి కన్గానునప్పు డయ్యింతి కనుంగవ । పొలపంబు రాగంబు వొదల జేయ 
నన్యులం బని. బంచునప్పు డమ్ముద్దియ | పలుకులతీపు గోర్కులం గెరల్ప 
నల్లన యూందెడు నప్పు డక్కొమ్మ వా !। తెజుతావి ధైర్యంబు (ద్రిప్పుకొలుప 


తే. మరు(డు దోడ్తోడం దేకువ మాలి కదిసి | తూపుగముల (క్రొవ్వాండిమి సూప నంత 
కంత కగ్గల మగు వలవంత( దూలి | పోయె బావకు. డేమి సెప్పుదు నరేంద్ర!' (ఆను.1.48) 


అర్చించేటప్పుడు ఎర్రని ముంజేతులు దగ్గరకు వచ్చేవి కావు. అవి అగ్నిదేవుడి హృదయాన్ని దగ్గరకు లాగుకొనేవి; అగ్నిని 
పరిశీలించి చూస్తున్నపుడు ఎర్రబడ్డ కన్నుగవ హృదయంలో అనురాగాన్ని పెంచేది. ఇతరులకు పనులను పురమాయించేటప్పుడు 
ఆమె మాటల తియ్యనిదనం హృదయంలో తియ్యని రాగాల వలపు భావాలను రేకెత్తించేది. అగ్నిని వెలిగించేటప్పుడు ఆమె ఊదేది. 
అప్పుడు ఆమె పెదవుల సుగంధం అగ్నిదేవుడి మనోధైర్యాన్ని దూరం చేసేది. మన్మథుడు విడువకుండా వరుసగా బాణాలు 
వేయటంవలన అగ్నికి వలపులవేడి ఎక్కువ అయి నిలువరించుకొనటం సాధ్యం కాకపోయింది. ఇందులో చేష్టాగతమైన విరహం 
భావోన్మీలనం వలన (ప్రదర్శితమైనట్టు మనోహరంగా చిత్రించబడింది. మనస్సు లగ్నం కావటం, రాగోదయం కావటం, వలపుకోర్కెలు, 
రేగటం, మనోధైర్యం పోవటం, వలపు వేడి పొంగటం అనే మదనదశా వికాసం పైసీసంలో పరమరమణీయంగా వర్లించబడింది. 


(క 


మదనావేశపరుడైన అగ్ని ఏకాంతంలో ఆమెకు తన మనసులోని మాటను మధుర మధురంగా బైట పెట్టాడు. తిక్కన 
రచనలో మరొకవలపుతీగ వంటిసీసం అల్లుకొని వచ్చింది. 


సీ “చిగురుటాకుల గాసిసేయు నీ యడుగుల । చెలువంబు సూడ్కులం జేర్చికొనియె; 
మారేడుపండులగారాము సెజుచునీ | యెలచన్నుగవ వేడుకలం బొనర్భె; 
నునుందీవ జీరికి. గొనని నీ మైందీప | మురిపంబు డెందంబు మరులు కొలిపె 
నెజచందురుని సిగ్గువణుపంగ( జాలు నీ । నెమ్మోము దాలిమి వమ్ము సేసె; 


తే. నాతి! నీకునై పెక్కుబన్నములు వడితి | నంగజుని చేత; వల్లభ వగుము నాకు” 
నావుడును సిగ్గు గదిరి యాననము వాంచి । యలంతి యెలుంగున నిట్లను నాలతాంగి. (ఆను.1.50) 


పీర్రిక్ర -12 12 


నాయికా సౌందర్యాన్ని పొగడుతూ, దానివలన తాను పొందిన మదనావస్థలను మనసుకు హత్తుకొనేటట్టు చెప్పే 
వలపుమాటల చమత్కారం ఈ పద్యంలోని శృంగార రసోల్లాసం. చిగురుటాకులను ధిక్కరించే ఆమె అడుగుల కోమలత్వ 
సౌందర్యం ఆయన చూపులను ఆకర్షించింది. మారేడుపండ్ల పొంకాన్ని కాదనే ఆమె చన్నుగవ పొంకం అతడిలో ఆసక్తిని 
రేకెత్తించింది. లేత తీవ అందాన్ని లెక్కచేయని ఆమె మైదీవ లావణ్యం మనసులోని విరహాన్ని విరజిమ్ముతున్నది. 
పూర్షచం[ద్రబింబాన్నే అవమానించగల ఆమె అందమైన ముఖం అతడి ధైర్యాన్ని వమ్ముచేసింది. మన్మథుడు పెట్టే బాధలన్నీ 
అగ్నిదేవుడు పొందాడట! ఆ బాధ లన్నీ తీరాలంటే సుదర్శన ఆయనను వివాహమాడి ఇల్లాలిగా మారాలి - అని కోరుకొన్నాడు. 


అగ్నిదేవుడు పొందిన విరహవేదన ఆ సుందరాంగిని భోగించటానికి పడిన వలపుల వంత కాదు. అతడు శృంగారాన్ని 
ఒలకపోసినా శృంగార నాయకుడిగా కాక ధర్మబద్ధమైన వివాహం చేసికొనటానికి సిద్దమైన ఉదాత్తుడిగా గోచరించాడు. ఈ 
కథలోని కీలకం ఇదే. శృంగారం ధర్మబద్దమైనప్పుడు మాత్రమే గృహస్థులకు ఆదర్భజీవితాన్ని అందించగలుగుతుంది. 


అగ్నిదేవుడి కోరికను సుదర్శన తిరస్కరించలేదు. అతడి మాటలు విని కోపగించుకొనలేదు. సిగ్గు లొలకపోసింది. 
తలవంచి లజ్ఞను అభినయించింది. సన్నని గొంతుతో బదులుపలికి సౌముఖ్యాన్ని (ప్రకటించింది. అయితే, క్షత్రియ వనిత 
ఆజ ఇజ్‌ (= 
కదా అని గాంధర్వ వివాహానికి ముందుకు రాలేదు. కులకన్యల ధర్మాన్ని ఎర్కొని తన తండ్రియొక్క గృహస్థాశ్రమ గౌరవాన్ని 
నిలువబెట్టింది. 


ఆ కులకన్యకలకు వేడుక | దలవీడులం బరులతోడి తగుమాటలకుం 
దులకొన( దగునే? గురుజన | ముల కా కత్తెజంగు వారు పురుషార్థ నిధీ!' (అను.1.51) 


ఈ మాటలు సుదర్శనా సౌందర్యానికి శీలసౌందర్యాన్ని కలిగించిన అమృతవాక్కులు. అగ్నిదేవుడు గంభీరుడు. తన 
కోర్కెను సుదర్శనకు తెలియజెప్పాడు. ఆమె అతడిమాటను తిరస్కరించలేదు. కాని, పెద్దల అనుమతి కావాలని భావించింది. 
పెద్దలతో ఎవరు చెప్పాలి? ఆమెయే తండ్రికి చెప్పి ఒప్పింపచేస్తుందని అగ్నిదేవుడు భావించాడు. కాని, అది జరుగలేదు. 
అందువలననే యజ్ఞంలో బ్రాహ్మణవేషంలో కనపడి కన్యను అడిగిన అగ్నిదేవుడి కోర్కెను రాజు తిరస్కరించాడు. అప్పుడు 
తన కోర్కెను బయటపెట్టటం అగ్నికి జొచిత్యం కాదని తెలిసింది. యజ్ఞంలోనుండి రూపాన్ని ఉపసంహరించుకొన్నాడు. 
బుత్విక్కులు యజ్ఞభంగం జొతుందని భయపడి అగ్నిబుక్కులు చదివారు. అప్పుడు అగ్ని తన మనసులోని మాట వారికి 
చెప్పుకొన్నాడు. రహస్యంగా వారు రాజుకు చేరవేశారు. అతడు సంతోషించి తన కుమార్తె నిచ్చి అగ్నికి వివాహం చేశాడు. 
యజ్ఞం స(క్రమంగా ముగిసింది. 


ఈ కథలో కేంద్ర బిందువు కులకన్య సుదర్శన. ఆమె తన తండ్రికి గృహస్థగౌరవానికి దివ్యజ్యోతివలె నిలిచింది. 
దైవస్వరూపుడయిన అగ్నిని తాను వరించా నని కాని, అతడు వరిస్తే తాను అంగీకరించానని గాని ఎక్కడా బయటికి 
పొక్కనీయలేదు. అట్లని అగ్నిసేవలు ఉపసంహరించుకొనలేదు. వివాహానికి ముందు కన్య తండ్రి యొక్క రక్షలో ఉంటుంది. 
అగ్ని తనను అడిగినట్టే, తన తండ్రిని అడిగి అనుమతి పొందాలని ఆమె ఆకాంక్ష! ఆ మాట వ్యంగ్యంగా సూచించింది. 
మౌనంగా ఉండిపోయింది. అగ్నియే అన్నిపనులూ తానే ముగించి తన గౌరవాన్నీ, కులకన్య మర్యాదనూ, గృహస్టధర్మాన్నీ 
నిలువబెట్టి, గృహస్థాశ్రమం ఒక పవిత్ర యజ్ఞ కర్మవంటిది అన్న సత్యాన్ని తన (ప్రవర్తనం ద్వారా లోకానికి తెలిపాడు. 


సుదర్శనకూ అగ్నిదేవుడికీ కలిగిన సంతానంలో ఒకడు సుదర్శనుడు. అతడి భార్య ఓఘవతి. ఆమె పతివ్రత. 
పతిమాట జవదాటని ఇల్లాలు. సుదర్శనుడు గృహస్థాశ్రమ ధర్మనిష్టాపరుడు. నిరంతరం అతిథిపూజ చేయటం, గృహస్థ 
ధర్మాలలో ఉత్తమమని భావించి త్రికరణశుద్ధిగా దానిని ఆచరించ నారంభించాడు. ధర్మపత్నిని కూడా ధర్మాచరణంలో 
నిమగ్నురాలినిగా చేశాడు. ఆమె కిట్లా బోధించాడు. 


పీర్రిక్ర -13 13 


క “అతిథిజనులు దమతమ వాం | ఛితము లనుభవించునట్లు సేయం గనినం 
గృతకృత్యత( బొందరె గృహ । పతియును గృహిణియును ధర్మభారమువలనన్‌.' 


క “అతిథి నిను గోరె నేనియు | మతిం గింకిరిపడక యోలమాసగొనక నీ 
వతనికి( (బ్రియంబు సల్పుము । సతికిం బతిపనుపు సేయం జను నెల్లదియున్‌.' (ఆను.1.67, 68) 


అతిథి సత్కారం పరమధర్మమే అయినా, సతిశీలదానం ధర్మవిరుద్దం కాదా? అనే ధర్మసందేహం కలుగుతుంది. ఆ 
నియమం సుదర్శనుడు గృహస్థ ధర్మంగా ప్రకటించాడు. ధర్మదేవతకే అది ప్రశ్నార్థక మయింది. ఆ నియమానికి పరీక్ష పెట్టాడు. 
సుదర్శనుడు ఇంట లేనప్పుడు ధర్మదేవత అతిథిగా వచ్చి ఓఘవతిని కోరాడు. ఆమె ధర్మపథాన్ని తెలిపి వారించ యత్నించింది. 
అతడు మదనాతురుడై ఆమెను కోరాడు. ఆమె భర్త ఆనతిని మనసులో తలంచి అతిథికోర్కెను తీర్చటానికి వెనకాముందూ 
ఆడి జంకుతూ సంకట పడింది. కాని, పతి మాటకు తలయొగ్గి అతిథికి సుముఖురా లయింది. ఆత డామెను మరుగునకు 
తీసికొని వెళ్ళాడు. అంతలో సుదర్శనుడు వచ్చి భార్యను పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. అతడు పెద్దగా ఎలుగెత్తి పిలిచాడు. 
ఆమె అతిథి సేవలో ఉన్నదనీ, కోపగించవద్దనీ లోనినుండి ధర్మదేవత పలికాడు. ఆ మాటలు విని సుదర్శనుడు 
(త్రికరణశుద్ధిగా సంతోషించి, తన భార్యను అతిథి సేవకు పురికొల్పాడు. అప్పుడు సుదర్శను డిట్లా ప్రకటించాడు. 


ఊఉ. 'నా వచనంబు నట్టుల మనంబును; దీనికి సాక్షు లుర్వియుం 
బావకు(డున్‌ జలంబును నభంబును వాయువు జం|ద్రసూర్యులున్‌' 
నావుడు మోసె నాకసమునన్‌ విశదంబుగ దివ్యవాణి సం 
భావితు6 డీతం డీవిభునిపల్కు నిజంబని కౌరవేశ్వరా!' (ఆను. 1.78) 


'ధర్మో రక్షతి రక్షితః అన్న న్యాయం (ప్రకారం ధర్మదేవత గృహస్థ ధర్మరక్షణం చేశాడు. ఆ దేవుడు సాకారుడై ప్రత్యక్షమై 
మాట తప్పితే సుదర్భనుడిని చంపటానికి మృత్యువు అతడి వెనువెంటనే వేచి ఉన్నాడనీ, కాని, ధర్మాన్ని త్రికరణ శుద్దిగా పాటించిన 
ఆ దంపతులకు సశరీరస్వర్గసుఖాన్ని ఇస్తున్నాననీ (ప్రకటించాడు. ఓఘవతి తన పుణ్యంలోని సగభాగంతో పుణ్యనదిగా (ప్రవహించి 
లోకులను ఉద్దరిస్తుందనీ, మిగిలిన సగంతో పతిని సేవిస్తుందనీ వరమిచ్చాడు. ఇది పుణ్యకథగా, ఇతిహాసంగా ప్రసిద్ధికెక్కింది. 


ఆ. 'అతిథిపూజం గడచినట్టి ధర్మువు గృహ । స్టులకు నొండు లేమి దెలుపుచున్న 
యది; సమస్త కిల్చిషావహ మీయితి । హాస మిచ్చు నెల్ల యభిమతములు.' (ఆను.1.84) 


అని ఫల్మశ్రుతి పలికాడు పితామహుడు. తిక్కన ఈ చిన్న ఇతిహాసాన్ని స్వయంసమ(గమైన ప్రబంధంగా తీర్చిదిద్దాడు. 
సౌపర్లోపాఖ్యానము : ప్రశ్న : 10) 


గరుత్మంతుడు మహాత్ముడని ధర్మరాజు విన్నాడు. దాని తాత్పర్యం వివరించు మని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు 
ఆ ప్రశ్న వెనుక ఉన్న రహస్యాన్ని భావించి శ్రీకృష్ణుడి వైపు మొగం త్రిప్పి 'స్వామీ! నీవే ఆ గరుత్మంతుడవై పుట్టావని విన్నాను" 
అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి “అడుగుతున్నవాడి అభిప్రాయాన్ని గమనించి కథను సాగించు మని సూచించాడు. భీష్ముడు 
కథ చెప్పాడు. 


సౌపర్టోపాఖ్యానం ఆదిపర్వం ద్వితీయాశ్యాసంలో ఒకసారి చెప్పబడింది. నాగమాత కద్రువ తన కొడుకుకు శాప 
మెందు కిచ్చింది? అనే ప్రశ్నకు సమాధానంగా ఆదిపర్వంలో కథ చెప్పబడింది. ఈ పర్వంలో గరుత్మంతుడి మాహాత్య్మ్య 
లక్షణాలను నిరూపించటానికి కథ చెప్పబడింది. కథా ప్రయోజనాన్ని బట్టి కథాకథనం, దానిశిల్పం మార్పు చెందటం సహజం. 
ప్రస్తుత కథా ప్రణాళికలో ఆ మార్పు కనబడుతుంది. స్టూలంగా గోచరించే అంశా లివి: 


పీర్రిక్ర -14 14 


1 ఇందులో కథా కాలక్రమ పద్దతి ననుసరించి సాగదు. కార్యకారణ (క్రమపద్ధతి ననుసరించి సాగుతుంది. 
అందువలన కథలో కద్రువకు సర్ఫాలు పుట్టిన తరువాత వినత అసూయతో తన మొదటి అండాన్ని పగులకొట్టుతుంది. 
అందులోనుండి సగం శరీరంతో అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి అయ్యేటట్టు 
శపించాడు. ఇది పూర్వకథకంటె భిన్నమైన కల్పన. 


2. ఆ తరువాత అయిదువేల సంవత్సరాలకు మహాబలవంతుడు పుట్టి స్వేచ్చగా అంతరిక్షంలో తిరుగుతూ 
బ్రహ్మ సూచించిన ఆహారాన్ని తింటూ ఉంటాడు. అరుణుడే గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని తొలగిస్తాడని సూచించాడు. 
ఇది పూర్వకథకంటె విలక్షణంగా ఉన్నది. గరుత్మంతుడు పుట్టి స్వేచ్చగా తిరుగుతూ తల్లిని పట్టించుకొనకపోవడం విశేషం. 
నారదుడు చెప్పేంతవరకు అతడికి తల్లి సవతికి దాస్యం చేస్తున్నదని తెలియకపోవటం ఈ కథలో విశేషం. 


3. కద్రువా, వినతలు సముద్ర తీరానికి పోయి, ఉవ్వైశ్ళవాన్ని చూచి, దాని తోక నల్లగా ఉన్నదా లేదా? 
అన్నదాని మీద శపథాలు చేసికొని, మరునాడు కద్రువ కపట వర్తనంవలన వినత మోసపోయి సవతికి దాసిగా దైన్యజీవితాన్ని 
గడుపుతూ ఉన్న కథను గరుత్మంతుడి జన్మకథ తరువాత చెప్పటం ఈ కథలో విశేషం. వినతాదాస్యం గరుత్మంతుడి 
మహాపురుష లక్షణాన్ని నిరూపించటంలో ప్రాధాన్యం వహించలేదు కాబట్టి కార్యకారణసంబద్దమైన కథన శిల్పం పాటించబడింది. 


4. తల్లి సవతికి దాస్యం చేస్తున్న విషయం గరుత్మంతుడికి నారదుడివలన తెలియటం ఈ కథలో విశేషం. 
కద్రువ వినతాదాస్య విముక్తికి అమృతం తేవాలి అన్న నియమం పెట్టింది. దాని ప్రకారం గరుత్మంతుడు అమృతభాండాన్ని 
తెచ్చి చూపించి, వెంటనే దానిని దేవేంద్రుడికి ఒప్పుచెప్పుతాడు. ఈ కల్పన ఈ కథకే (ప్రత్యేకం. మిగిలిన కథంతా సామాన్యమే. 


5. చివరకు ఇంద్రుడు గరుత్మంతుడు సాక్షాత్‌ విష్ణువుగా పేర్కొని కీర్తించాడు. 'అతండు సాక్షాద్విష్టుండు; 
కృష్ణుండన శూరు6 డను యాదవ ధాత్రీశునకు6 బౌత్రుండై లోక హితార్థంబుగా( జరియింపంగలవా; డీమూర్తియు విడువండు; 
వివిధవర్తనంబుల వినోదించుచుండు ననియె' (ఆను.1.269). గరుత్మంతుడు మహాత్ము డనటానికి ఈ అంశం పరాకాష్ట 
దీనితో కథముగియటం ఈ ఇతిహాస వైశిష్ట్యం. ఈ ఇతిహాసానికి తిక్కన తన వర్లనా సామర్థ్యంతో ప్రబంధ గౌరవాన్ని 
కలిగించాడు. గరుత్మంతుడి వర్షనం. 


చ. ఘనతరకంధరుండు, దృఢకాయుండు, దీప్తముఖుండు, రక్తలో 
చనుండు, మహోత్తమాంగకు(డు, చారుసుసంగత పక్షసారమం 
డనుండు, పరిస్సుర ద్యుతి విడంబిత బాలదివాకరుండు, లో 
కనయన పర్వనిర్వహణకారి సుపర్గుడు పుట్టె భూవరా! (ఆను.1.177) 


ఇందులో వాడిన (ప్రతి విశేషణమూ కథతో ముడిపడి ఉండటం సార్ధక్యం. సముద్రతీర వర్లనం కావ్యోచితరీతిలో సాగి 
ఉపాఖ్యానానికి అందాన్ని చేకూర్చింది. 


స్వ చంచుల. జిగురాకు. బించియాడుచు నలి । నెలుం౧ంచు గండుంగోయిలలసొంపు, 
నలరు దేనియ (గ్రోలి, యన్ను సోలంబుల | మురియు తేంటుల నునుమైోత యింపుం 
దమి. బండ్ల రసమాని తమలోనం జెలంగుచు. | బలికెడు రాచిల్క పటురవంబు, 
గొలకుల కెలకులం గూడి (క్రీడించుచుం | డెడు నంచతండంబు నడబెడంగుం 


తే. దరంగం దేలుచుం బూందీవం దగులం బడుచు | వచ్చు చిజుగాలి సోంకును, మెచ్చి మెచ్చి, 
తగిలి కొనియాడుచును, వినతయును6 గద్రు । వయును మున్నీటి చేరువ వనమునందు. (ఆను.1.181) 


ఉ'త్రేక్షాలంకారంలో ఉచ్చెశ్రవ వర్లనం ఉజ్జలం! 


పీర్రిక్ర -15 15 


చ. కరువున( బోసిరో విధుని కాంతి సుధాద్ది తరంగం దెచ్చి గం 

డరు వొనరించిరో! హరుజటాస్థలికిం దొడ వైన యేటి పె 

న్నురువున6 జేసిరో! యన మనోజ్ఞ సితచ్చవి నుల్లసిల్లు సుం 

దర తురగోత్తమంబు దవుదవ్వులం గాంచిరి చారులోచనల్‌. (ఆను.1.183) 
ఈ ఉపాఖ్యానం మహాపురుష 'ప్రశస్తితో ముగిసినట్టు రచించిన తిక్కన ప్రబంధ రచనా (ప్రతిభను (ప్రదర్శించాడు. 

గమనించండి. 

స్‌ “అజు( డుపలాలింప నద్దేవు కావించు | వరభోజనంబులం బెరిలె నితండె! 

ఘనకాయజవసత్త్ర్య గజకచ్చపముల నొ । క్కెత్తున లీలమై నెత్తె నితండె! 

విపులభూరుహశాఖ విజీగిన మునిహితా । ర్థంబుగా6 జంచునం దాల్ఫె నిత! 

సురసేనతో6 బురందరుని నిర్దించి యు । ద్దీప్తండై యమృతంబు. దెచ్చె నితండె! 


తే. తల్లిదాస్యంబు దనబాస దప్పకుండం । బాపి యాసుధ మరల నప్పాకశాస 
నునకు దయ నిచ్చె నీతడె యనుచు సిద్ద | సాధ్యు లగ్గింప గరుడుడు సనియె మగిడి”. (ఆను.1.270) 


పునరుక్తమైనా ఈ ఉపాఖ్యానం పునరుద్భవ గౌరవం పొందింది. 
అష్టావక్రుడి చరిత్ర : (ప్రశ్ళ.18) 

ఈ పర్వంలో చాలామంది దృష్టిని ఆకర్షించే ఉపాఖ్యాన మిది. కన్యాదానానికి ఎటువంటి వరుడు కావాలి? అన్నది 
ధర్మజుడి ప్రశ్న. అస్థలిత (బ్రహ్మచారి అని సమాధానం. ఆ అంశాన్ని నిరూపించే వ్యక్తి అష్టావక్రుడు. వదాన్యుడనే ముని తన 
కూతురైన సుప్రభను వివాహమాడుతానని కోరుకొన్న అష్ట్రావ(క్రుడిని పరీక్షించిన కథ ఇది. శ్రీ కురుగంటి సీతారామయ్య గారీ 
ఉపాఖ్యానాన్ని గురించి ఇట్టా సమీక్షించారు. “మూడధ్యాయముల కథను 30 పద్యములలో (తిక్కన) సంతరించెను. (స్తీ 


స్వభావము మాతృకలో నతివిపులముగా నున్నది. దానినంతను తిక్కన యొక్క పద్యములో ముగించినాడు. దీని వెనుకటి 
ఘట్టము అనగా భంగాస్వన చరిత్రము కూడ ప్రీ స్వభావ వర్లనమునకు సంబంధించినదే. 


స్రీ “వనితలు కామార్తి వశత. బొంది 
తే, వంశహాని( దలంపరు వరుస కలుక 
రాత్మజులం జూడ ర(గ్రజు ననుజుం గొనరు (ఆను.2.17) 


అని కొంచె మతిశయోక్తిగం గనం బడినను నిందు లోకవృత్త మెటింగినవారికి సత్య మున్నదని తోయను. సోదరీమణులు 
నన్ను మన్నింతురు గాక! అష్టావక్రపాత్రము మిక్కిలి యుదాత్తమైన ఘట్టము. స్వచ్చంద యగు నుత్తరదిశయు, స్వచ్చుం డగు 
నష్టావక్రు. డును విరుద్ద స్వభావములు గల పా(త్రలు. వారి పరస్పర సంభాషణము మిక్కిలి హృదయంగమము. ఒకరి నొకరు 
జయింప నుద్దేశింతురు. కాన దుదకు సుశీలమే గెలిచెను. అష్టావక్ర పాత్రపోషణమును ఒరవడిగాం గొని ప్రవరపాత్రను 
దీర్చి దిద్దినాడు పెద్దన యని నాయూహ. చూడుడు. 


క పదపడి నయమున మెయిమెయి6 । గదియించి లతాంగి చిక్కం గౌంగిటం జేర్చం, 


గదలని చిత్తము గలిగియు, | మద మేమియు లేక, యతండు మానై యుండెన్‌. (ఆను.2.14) 


కౌంగిలించిన కాంతను ద్రోసి పడవేసిన (ప్రవరునికంటె నితని ప్రవర్తన యెక్కువ చిత్త స్టైర్యమును దెల్పుట లేదా? 
'మెయిమెయి' యనునుడికారము రెండు శరీరముల సామీప్యమును జెప్పక చెప్పుచున్నది. “అశిథిల పరిరంభము”ను జెప్ప 


పీధిక -16 16 


దలంచి మెయి” శబ్ద పునరుక్తితో. గార్యమును సంతరించినాడు తిక్కన. 'మ్రానై యుండెనో అని వెనుకటి పరిరంభము 
యొక్క వైఫల్యమును దెలిపినాండు. అందులకై “కదలని చిత్తము" 'మదము లేకపోవుటి యను కారణములను దెల్పు 
కావ్యార్థములతో గార్యమును సాధించినాండు. అష్టావక్రపాత్ర మాదర్శబ్రహ్మచారి పాత్రము. తాను (ప్రేమించిన కన్యయెడల 
నతని కెంత గాఢరతియున్నదో తెల్పినాండు”. (ఆ౦ం(దోవువేబారతోవ న్యాన ములు. 
పు.232-233) 


ప్రతి ఉపాఖ్యానంలోనూ ఏదో ఒక (ప్రత్యేకత కానరావటం తిక్కన రచనా శిల్ప విశేషం. అనుశాసనిక పర్వంలో ఎన్నో 
సూక్తులు తెలుగువారి నాల్కలకు రుచులు కలిగిస్తూ ఉన్నాయి. మచ్చుకు కొన్ని. 


తే. 'జాల్యమున6 దండ్రి, యౌవనప్రాప్తి మగండు, । వార్హకంబునం దనయుండు, వామనయన 

నరసి నడపన కా కెందు నంగనలకు । వలసినట్టులు సేయంగా వచ్చు నెట్టు? (ఆను.2.22) 
క. పరమజ్ఞానుల యొద్దను | బరంగిన నజ్ఞుడును బోధభరితుండగు నిరం 

తర మేరుసమీపస్థితి । హిరణ్యరుచి. గాక మెసక మెసంగిన పగిదిన్‌. (ఆను.3.325) 
ఆ. 'దంతియడుగు లోన. దక్కిన జంతుచ । యంబు నడుగు లెల్ల నడంగి యుండు 

నట్ట ధర్మకోటు లన్నియు లోనగు । నిద్దగుణ! యహింస కింత నిజమ. (ఆను.4.383) 
తే. (కోధకామాదులైన దుర్గుణము లెల్ల | వాయుహతి మేఘపటలంబు వాయు పగిది 


(శుతముచేం బాయు; నరులలో సురల కరణి । శ్రుతయుతులు దేజరిల్లుదు రతిశయిల్లి. (ఆను.5.148) 


ఆనుశాసనిక పర్వం అక్షరాలా సూక్తి రత్నాకరం! 
11. భీష్మ నిర్యాణం: 


ఆనుశాసనిక పర్వం భీష్మ నిర్యాణంతో ముగుస్తుంది. అది ఒక ఉజ్జ్వలమైన నిర్వహణ. భీష్ము డెంతటి మహావీరుడో 
అంతటి కృష్ణభక్తుడు. శ్రీకృష్ణుడిలో పరమాత్మ తత్త్వాన్ని దర్శించిన అంతర్యోగి. పాండవులు అతడిని దివ్యపురుషుడిగా భావించి 
సేవించారు. భీష్ముడు ఆయన దైవమని ధ్యానించాడు. ఉత్తరాయణపుణ్యకాలం రాగానే ఆయన ఎదుట శ్రీకృష్ణుడు నిలిచాడు. 
విష్ణువును దర్శించినట్లు భీష్ముడు తన్మయుడయ్యాడు. ఆ దేవదేవుని దివ్యనామాలతో స్తుతించాడు. సంకల్పమరణం తన 
ఆధీనంలో ఉన్నా స్వర్గగమనానికి శ్రీకృష్ణుడి అనుమతిని కోరాడు. మానుష సంకల్పంకంటె దైవసంకల్పం గొప్పదని నమ్మి 
దేవదేవుడిని మనసారా ప్రార్థించాడు. 


ఆ. “బలము నీవ నాకు, భక్తుండ నీయెడ, | నాలుబిడ్డ లేని యట్టివాడం 
గావు నన్ను నధిక కారుణ్యమున నిమ్మ | నుజ్ఞం గమలదళమనోజ్ఞనయన!' (ఆను.5.463) 


అల్ఫాక్షరాలలో అనల్ఫార్థ రచన ఇది. (బ్రతికినన్నాళ్ళు ఎదురులేని వీరుడుగా బ్రతికాడు భీష్ముడు. అతడి బలం 
అతడి అహంకారానికి చిహ్నం. ఇప్పుడు ఆ బలం పరమాత్మ శక్తిగా భావిస్తున్నాడు. దీనితో అతడు సాధించిన విజయాలన్నీ 
(బ్రహ్మార్సణమైనట్టే అయింది. సర్వధర్మాలను పరిత్యజించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు శ్రీకృష్ణుడినే శరణు వేడుతున్నాడు. 
'సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం(వ్రజ!' అన్న భగవానుడి వాక్యాన్ని అక్షరాలా పాటించాడు. 'ఆలు బిడ్డలు లేనియట్టివాం 


ప్రీధ్రిక్ర -17 17 


డన్‌ అనే వాక్యం వినేవారికి కన్నీరు పెట్టిస్తుంది. పున్నామ నరకాన్ని తప్పించే పుత్రులు కాని, ఆ సంతానాన్ని ఇవ్వగల భార్య 
గాని లేని భీష్ముడు నరకలోకం పొందక తప్పదనీ దాని నుండి భీష్ముడిని కాపాడే భారం బాధ్యత శ్రీకృష్ణుడిదే అనే అర్థం 
ఒకటి. పెండ్డాంబిడ్డలు లేని (బ్రహ్మచారి కాబట్టి అతడికి సద్గతుల కొరకు అపరకర్మలు చేసే పుత్రులు లేరనీ ఒక భావం. 
సంసారబంధం లేకపోవటంచేత స్వర్గాది ఉత్తమ లోకాలను ఇవ్వటం శ్రీకృష్ణుడికి కష్టం కాదనీ అర్థాలు ఏర్పడతాయి. ఏమైనా 
అధిక కారుణ్యబుద్ది లేకపోతే భీష్ముడిని రక్షించి ఉత్తమగతి కల్పించటం కష్టమని అతడి బాధ. ప్రాణత్యాగానికి విష్ణుమూర్తి 
(కమలాక్షుడు) అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ కోరుతున్నాడు. ఆర్తితో కూడిన అనన్య భక్తికి ఈ పద్యం అక్షరోదాహరణం. 


శ్రీకృష్ణుడు 'యోగక్షేమం వహామ్యహమ్‌' అన్నట్టు అభయ మిచ్చి అనుజ్ఞ ఇచ్చాడు. 


ఆ. కీ డొకపు లేదు; కృతపుణ్యు. డవు, తండ్రి । వలని భక్తి పెంపు గలవు; దానం 
యట్‌ 
గాదె బంటు. బోలె గాంగేయ! మృత్యువు । నీవశమున నిలిచె నిర్భరముగి! 
వ “నీకు నే ననుజ్ఞ యిచ్చితి; వసువులం బొందుము” 
అన్నాడు. భీష్ముడి జన్మ కృతార్థ మయింది. (ఆను.467,468) 


భీష్మపితామహుడి వ్యక్తిత్వాన్ని గురించి డా॥ వేదాంతం సంపత్కుమారాచార్యగారు పలికిన ఈ (క్రింది 
వాక్యాలు ఆ అద్భుతమూర్తికి అక్షర నీరాజనాలు. 


“నిశిత శరశయ్యపై శయనించి ఏబది యెనిమిది దినము లుండి ఉత్తరాయణ పుణ్యకాలములో మాఘ శుక్ల అష్టమి 
నాడు తన యిచ్చ ననుసరించి మరణించిన మహితాత్ముడు భీష్ముడు. ముప్పదిమూడుకోట్ల దేవతలకు మూల దేవతలు 
ముప్పది ముగ్గురు మాత్రమే. ద్వాదశాదిత్యులు, ఏకాదశరుద్రులు, అష్టవసువులు, అశ్వినీదేవతలు ఇద్దరు. అష్టవసువులలో ద్యౌ 
అను ఎనిమిదవవాడు వసిష్టుని శాపముచే భూలోకమున సిద్దపురుషుడైన శాంతనవునకు (త్రిలోకపావనియైన గంగవలన 
పుత్రుడై జన్మించి దేవవ్రత (ప్రభాసుడు అనియు అందురు) నామధేయుడై తండ్రికొరకు భీషణ (ప్రతిజ్ఞ గావించి భీష్ముడై, 
ఆజన్మ(బ్రహ్మచర్య నియమ నిష్టుడై అ(ప్రతిహత పరా(క్రమ సమన్వితుడై నిష్కపటవర్తనుడ్జె, కూలంకష విజ్ఞానఖ నియె, 
శ్రీకృష్ణపరమాత్మ యందు అనన్య భక్తుడై వేదతుల్యమగు అమృతోపదేశములు ధర్మజున కుపదేశించిన లోకోత్తర మహావ్యక్తియె 
విరాజిల్లుచున్నాడు. శ్రీకృష్ణుడే అనినట్టు మానవులలోనే కాదు దేవతలయందు కూడా ఇంతటివాడు లేడనుట అతిశయోక్తి 
కానేరదు. 


శ్రీకృష్ణుని మహత్త్యమునకు (ప్రభావమునకు సంబంధించిన జ్ఞానము ఆ కాలములో భీష్మునియం దున్నంతగా 
ఇతరులయందు లేదు. అనేక పర్యాయములు ధృతరాష్ట్రునకు దుర్యోధనునకు శ్రీకృష్ణుని మహత్యము తెలియజెప్పెను. 
రాజసూయయాగములో అ(గ్రపూజకు అర్హుడెవరను ప్రశ్న తలయెత్తినపుడు నిండుసభలో శ్రీకృష్ణుడు మాత్రమే సర్వవిధముల 
పాత్రుడని స్పష్టపరచి, అతని మహత్యమును ఉగ్గడించి సాక్షాత్తు భగవంతుడని తెలియజేసెను. అర్జునుని రక్షణము కోరి 
సుదర్శనమును చేత బూని తనవైపు పరుగిడి వచ్చువేళ భీష్ముడు ఆ పరమపురుషుని చేతిలో మరణము తన భాగ్యవిశేషముగా 
భావించి శరసముదాయముతో పూజింపనెంచి సంతోషముతో శ్రీకృష్ణునకు ఆవాహనము తెలిపెను. యుధిస్టిరున కుపదేశించిన 
విష్ణుసహ(స్రనామస్తోత్రములో (ప్రత్యక్షరములోను భీష్ముడి భగవద్భక్తి భగవత్తత్యపరిజ్ఞానము ప్రతిబింబిత మగుచుండును. 
శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముని అవసానసమయమున దర్శనమును ప్రసాదించి కృతకృత్యుని గావించెను. ఏ విధముగా పరిశీలించినను 
భీష్ముడు మనకు పరమాదర్శమూర్తి. అపుత్రకుడై మరణించినను హిందువులలో మూడు వర్గములవారు ఈ నాటికి పితృతర్పణ 
లిచ్చువేళ భీష్మునకు తర్పణలు అర్పించుచుండుటకు ఆ మహనీయునిలోని విశిష్టతయే హేతువు. 


పీధిక -18 18 


అర్థ కామములకు హేతువులైన కామినీ కాంచనములు త్యాగము చేసి కేవలము ధర్మము మాత్రము స్వీకరించిన 
భీష్మపితామహుని గురించి శాంతి పర్వము ద్వితీయాశ్యాసమున తిక్కన గారిచే చెప్పబడిన పద్యమిది. 
ఉ. 'రాజటె! రాగహీను6 డటె! రాజిత సుందరమూర్తి యట్టె! వి 
(భ్రాజిత సంపదున్నతి విభాసితవర్తను( డట్టె! కామినీ 
రాజిమనోజ్ఞభంగి చతురత్వధనుండటె! (బ్రహ్మచర్య దీ 
క్షాజిత మన్మథుండు నటె! జన్మము లిట్టివి యెందు. గల్లునే!” (శాంతి. 2.103) 


12. హరిహరనాథతత్వం : 

విష్ణుశివ సహ(స్రనామాలను వర్లించి హరిహరతత్త్యాలను వ్యాసుడు ఈ పర్వంలో కీర్తించాడు. తిక్కన హరిహరనాథ 
తత్తాన్ని ఉపాసించి ఆ దేవుడికి తాను రచించిన ఆంధ్ర మహాభారతం పదునేను పర్వాలను అంకితం చేశాడు. ఆ హరిహర 
నాథ తత్త్వాన్ని గురించి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు రచించిన వ్యాసాన్ని కృతజ్ఞతలతో ఇక్కడ పొందుపరచు 
కొంటున్నాను. (చూడు.ఆంధ్రమహాభారత సంశోధితముద్రణము. 8వ సంపుటము, పు.43-64) 

“కవిబ్రహ్మ తిక్కనసోమయాజి ఆంధ్రమహాభారతమున హరిహరినాథదేవుని సంబోధించి చెప్పిన విషయము 
సర్వజనవిదితము. ఈ హరిహరనాథ భావన అతని కెట్టు కలిగెను? ఇది యాతడు క్రొత్తగా కల్పించిన దేవతాస్వరూపమా? 
ఇట్టికల్పనచే అతడు సాధింపదలచిన ప్రయోజనమేమి? ఈ మొదలైన ప్రశ్నలు స్ఫ్సురించును. విమర్శకలోకమునందు దీనిని 
గూర్చి ఎక్కువ వివేచనము జరిగినట్టు కాన్సింపదు. సామాన్యపాఠకు లీసమస్యచే నాకర్షింపబడరు. వారు కథామాత్రసంతృప్ప్తులు 
గనుక భారతమందలి ఆశ్వాసారంభ, ఆశ్యాసాంతపద్యముల జోలికిపోరు. పోయినను వారి కవి ఒక పట్టాన అర్థము కావు. 
అందును తిక్కనసోమయాజి హరిహరనాథ సంబోధన పద్యములు విద్వాంసులను కూడా చిక్కుపెట్టునవిగా ఉన్నవి. అర్థము 
మాట యటుంచి వాని పదచ్చేదము కూడ క్రిష్టతరముగనే యున్నది. సరియైన పదచ్చేదము కుదిరిన గాని అర్థనిర్ణయము 
చేయుటకు వీలులేదు. కొన్ని కొన్ని సంబోధనములు కష్టము మీద మూర్తస్థితికి వచ్చినను, పెక్కుసంబోధనములు అమూర్తములుగనే 
నిలిచిపోవుచున్నవి. అవి గంభీరార్థమహితములు, యోగ, సాంఖ్య, అద్వైతవేదాంతముల నిగూఢభావములు తెలిసిన కాని ఆ 
సంబోధనములు తమయర్థపీయూషమును (స్రవింపజేయవు. కావున తిక్కనసోమయాజి హరిహరనాథ సంబోధనములు (ప్రగాఢ 
పాండితీమండితులకు మాత్రమే ఉపగమ్యము లగుచున్నవి. పోనిండు. “వాని నుపేక్షింపరాదా. కథావగతి కవి ఏ విధముగను 
తోడ్పడవు” అనవచ్చును. కాని, హరిహరనాథసంబోధనముల నుపేక్షించుట మహాకవి అంతర (ప్రభాప్రపంచమును ఉపేక్షించుటయే 
యగును. ఆతని బాహ్యప్రతిభా సంపత్తితో మాత్రమే తృప్తిపడినట్టగును. తిక్కనసోమయాజి కవితాశిల్పము గొప్పదే. కాని 
యాతని యాంతరవిజ్ఞానము ఇంకను గొప్పదిగా తోచును. అతడు శబ్బార్హ శిల్పియే కాదు. వాని వనుక నున్న 
స్ఫోటకబ్రహ్మోపాసకుడు. కావుననే అతడు లోకోత్తరుడును, కాలాతీతుడును అగుచున్నాడు. 


హరిహరనాథసంబోధనమునందు కవి యొక పద్దతి నవలంబించెను. ఆశ్యాసారంభమున ఒక కందపద్యము, 
ఆశ్యాసాంతమందు మూడు పద్యములు. వీనిలో మొదటిది ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్జూలము - వీనిలో 
ఒకటిగా నుండును. దీనికి కొంత యపవాదము కలదు. సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము చివర మహాస్రగ్రరయు, ద్వితీయాశ్వాసము 
అంతమున (స్రగ్గరావృత్తమును కూర్పబడినవి. ఇట్టే (స్తీ పర్వము (ప్రథమాశ్వాసము చివర శిఖరిణీ వృత్తమును, రెండవ 
యాశ్వాసము కడపట మందా(క్రాంతా వృత్తమును ఉన్నవి. రెండవపద్యము కందముగను మూడవది మాలినీ వృత్తముగను 
ఉన్నవి. ఆద్యంతముల నివి యిట్టే ఉన్నవి. తాను వ్రాసిన 46 యాశ్వాసముల చివరను తిక్కనసోమయాజి మాలినీ వృత్తమునే 
ఏల యాదరించెనో ఛందళ్శిల్పము తెలిసినవారు ఊహింపదగియున్నది. హరిహరనాథున కిది అక్షరరూపమైన మాలగా నాతడు 
భావించెనేమో! సంబోధన పద్యములు ఆద్యంతములందు ఆశ్వాసమునకు నాలుగు చొప్పున 46 యాశ్వ్యాసములకు 184 
పద్యములను, షష్ట్యంతములు ఐదున్ను, కథాప్రారంభమునకు ముందు మూడున్ను, వెరసి 129 పద్యము లగుచున్నవి. 
విరాటపర్వము (ప్రస్తావన భాగమంతయు హరిహరనాథ విషయకమే. కావున ఇంచుమించు 200 పద్యముల (గ్రంథమును 
హరిహరనాథుని ఆరాధనమునకు తిక్కనసోమయాజి వినియోగించె నని చెప్పవచ్చును. 


పీర్రిక్ర -19 19 


ఈ పద్యములను పదచ్చేదము చేయుట యందు అంత్యానుప్రాన నియమము మార్గబోధకముగా కన్పించును. 
సంబోధనాత్మక రచనయందు అనుప్రాసము (శ్రుతిసుభగముగ నుండును. తిక్కనసోమయాజి యీ యుద్దేశ్యముతోనే 
సమాసాంతములందు వర్ల సామ్యమును కూర్చియుండును. 

+కమపరిణతమూర్తీ! (శ్రౌతశాఖా(గ్రవర్తీ! (4-1-335) 

పరమకృపా విధేయ! నిరుపాధికచిన్మయకాయ! 

గాఢవిస్తర నిగమైక వేద్య! గుణతత్త్య వికారనియత్యభేద్య! 

సంస్మరణ నిరస్తతాప! ఘనసంసృతి సంతమస(ప్రదీప! 

(సంసారమను చీకటికి దీపమువంటివాడా!) 

నిష్ణురభుజసార దానవ నిషూదన! భక్తజన (ప్రమోదనా! (4-2-363) 

భూరికృపానుషంగ! మునిపుంగవ చిత్తసరోజభృంగ! 


సంసారదవ(ప్రవర్ష! సురసంస్తుత దివ్యగుణ(ప్రకర్ష! (5-1-383) 

ఒక్కొక్కప్పుడు పద్యపాదమంతయు సమాసముగా చేసి దానిమీద అంత్యవర్ల సామ్యమును పాటించుట కవికి 
తపస్వ్వాధ్యాయాదిక్షపితమల చిత్తప్రకలితా! 

విపజ్ఞాల జ్వాలా విరమణ సుఖా వృష్టిలలితా! (11-1-187) 


పరమ మునీంద్ర సంయమన పక్వవివేక విభూతరమ్య! 
విస్తఠరమహనీయ తార్కిక వచః కలనానభిగమ్య! (12-4-455) 


ధర్మాధర్మవిదూర నీతి పరవిద్వచ్చిత్తయోగీ! 
జగన్నిర్మాణస్థితి తంత్రసంహరణ ధూర్నిర్యాహరాగీ! (13-2-476) 


ఒక్కొక్క సందర్భమున మహాకవి ప్రాఢరచనా ప్రీతిచేత కాబోలు పద్యము మూడు పాదము లాకమ్రించు సమాసము 
కూర్చి దానికి నాల్గవపాదములో అంత్యానుప్రాస ఘటించును. ఇట్టివి నకృత్తుగనే ఉన్నవి. 

కమల భవాది దైవత ముఖస్సుట నిర్గభితప్రశస్త వా 

గమృత రస (ప్రసార కలితాంచిత నైకవిధిప్రకర్ష సం 

గమ సముదీరితోల్లసన కందళిత ప్రహసద్దయాలతా! 

సుమహదుపాశ్రయ ప్రమద శోభిత విశ్వజగన్మధువ్రతా! (5-4-426) 

(బహ్మమున్నగు దేవతల ముఖనిర్గభితములగు స్తోత్రములను జలసేచనముచేత పుట్టినదై చిగుళ్ళు దాల్చిన 
కృపాగుణమను లతకు ఆలవాలమైనవాడా! గొప్ప ఆశ్రయము లభించుటచేత సంతోషభరితమైన జగత్తను తుమ్మెద కలవాడా! 
అని యర్థము భాసించును. ఇట్టి దీర్భ సమాన కల్పనా చణత్వము (స్తీ పర్వము రెండవ యాశ్యాసము 184వ పద్యము నందును 
కన్సించును. 

వీణానాద ప్రతిమ నిగమావిర్భవత్సారపుణ్య 

శ్రేణీసంపాదిత విమలతాస్ట్రేమ నిర్లేప చిత్త 

త్రాణ క్రీడాకలన సతతోత్సాహవద్దివ్యభావా! 

ప్రాణాపానా హరణ నిపుణ (ప్రాపణీయానుభావా! 


+ పద్యసంఖ్యనిచ్చుటలో మొదటిది పర్వసంఖ్యను, రెండవది ఆశ్వాస సంఖ్యను, మూడవది పద్యసంఖ్యను తెలుపును. 


పీరిక -20 20 


(సుస్వరయుక్తమై వీణానాద సదృశమగు వేదపఠనముచే సంపాదింపబడిన పుణ్యబాహుళ్యముచేత నిర్మలచిత్తము 
గలవారిని రక్షించుటయందు సంతతోత్సాహము కలవాడా! వాయు నిరోధనమునందు నిపుణులైన యోగులచేత కుద్దాలింపదగిన 
అనగా తెలుసుకోదగిన అనుభావము కలవాడా! స్వరయుక్తమైన వేదపఠనమునందు తిక్కన సోమయాజికి గల ప్రత్యయము 
దీనివలన తెల్లమగుచున్నది. హరిహరనాథుడు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు' వాడని (గంథారంభమునందే కవి వా(క్రుచ్చెను. 


సంబోధనమునందు అంత్యాను ప్రాసము ఇంపుగా నుండు నని మహాకవి తలచినను దీనిని ఎల్లయెడలను వాడలేదు. 


మర్తిత తాప సంకలన మంజులనామ; దురంత దుర్తశా 

కర్ణములేప నిర్హరణకారి కృపామృతపూర; కర్మస 

మ్మర్హ నిరాసకర్మఠ; సమత్వ పరిస్సుట రూపభావనా; 

నిర్దభితారివర్గ; మహనీయ మనోరమణీయవైభవా! (6-3-453) 

కర్లపర్వము ప్రథమాశ్వాసము 320 పద్యముకూడ ఈ విధమైన రచనకు ఉదాహరణము కాగలదు. అరుదుగ ఈయన 
ముక్తపదగ్రస్తమును కూడా ఆదరించినట్టు కనబడును. 


బాంధవ శాత్రవాకలిత భావభవా; భవపాశబంధ (4-1-333) 


ఇట్లు కొన్ని మెలకువలతో శ్రిష్టానయము గల ఈ సంబోధన పద్యములను అన్వయింపవలెను. (శ్రద్దాళువులకు గాని 
తత్స విషయములను చెప్పకూడదను పెద్దల సంప్రదాయమును పాటించుటకై కవిబ్రహ్మ వీనియందు (గ్రంథ (గ్రంథులను 
కావలెననియే కూర్చెనేమో. లేనిచో సాధారణముగా ప్రసన్నమగు నాతని కవిత్వమునం దివి గులకరాళ్ళవలె నుండును. 


మన మిదివరలో వేసికొన్న ప్రశ్నలకు సమాధానము లరయుదము. హరిహరనాథ కల్పనము తిక్కనసోమయాజి 
(కొత్తగా చేసెనా? అంతకుముందే యున్నదా? ఈ భావము తిక్కన మనస్సునందు కొంతకాలమునుండియు 
మెదలుచుండెననుటకు విరాటపర్యారంభము నందలి స్వప్పవృత్తాంతమే తార్కాణము, కొమ్మనామాత్యుడు కవికి స్వప్షసాక్షాత్కార 
మిచ్చి ఇట్టు పలికెను. “ కి మస్థిమాలాం కిము కౌస్తుభం వా | పరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ । కిం కాలకూటః 
కిమువా యశోదాస్తన్యం తవస్వాదు వద ప్రభో మే॥” అని నీవు తొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి 
భక్తవత్సలుం డగు హరిహరనాథుండు నిన్నుం గృతార్జంజేయ విజయం చేయుచున్నవాడు. (“ఓ దేవా! నీకు ఎముకలపేరు 
సమ్మతమా? కౌస్తుభము సమ్మతమా?, కాలకూట విషము నీకు రుచికరమా?, యశోదాస్తన్యమా?” అని పద్యభాగము,) 
ఆదియు తొల్లి రచించిన పద్యము. అనగా మహాభారత రచనాకాలమునకు చాలాముందుగనే హరిహరాభేదభావము తిక్కన 
మనస్సులో రూఢమయ్యెను. నిర్వచనోత్తరరామాయణమునందు 'మహేశ్వరాంఘై కమలధ్యానైక శీలుండి అని అతడు 
చెప్పుకొనినను కొట్టరువు వారిది స్మార్తులు పాటించు సామాన్యశైవమే కాని వేదమును గర్జించిన తీవ్రైవము కాదు. ఈ 
కాలమునకే అతని మనస్సు అద్వైత ప్రవణముగా నుండినట్టు సూచన కలదు. నిర్వచనోత్తర రామాయణమునందు మనుమసిద్ధి 
తాతనుగూర్చి చెప్పుచు అతడు ధర్మాద్వైతమూర్తి యని వర్లించెను. ఈ ధర్మాద్దైత పదమే విరాటపర్వమునందు తిరిగి 
వచ్చినది. 'ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన యమ్నాయమున్‌' (4-1-3) పురుషార్థములలో ధర్మమునకును 
వేదాంతములలో అద్ద్వైతమునకు ప్రాధాన్యము కలుగునట్లు కృష్ణద్వైపాయనుడు మహాభారతమును రచించెనని సోమయాజి 
నిశ్చితాభి ప్రాయముగ కన్పించుచున్నది. అద్వైతము, ఘనిష్టమైన తత్తచింతనము. అది జీవేశ్వర అభేదమూలకము. సామాన్యజనుల 
భావనకు అందుబాటులోనికి రానిది. సామాన్యజనులకు కూడా నానాత్వమునందు ఏకత్వమును బోధించుటకై (ప్రాచీనులు 
“శివాయ విష్ణురూపాయ - శివరూపాయ విష్ణవే | శివస్యహృదయం విష్ణుః । విష్ణోశ్చ హృదయగ్‌ం శివః” అను మంత్రమును 
దర్శించిరి. ఇంతకు ముందే “ఏకం సద్విప్రా బహుధా వదంతి - ఇంద్రం యమం వరుణం మాతరిశ్వాన మాహుః అను 
ప్రాచీన బుక్కు వెలువడినది. 'అగ్నిశ్ళమే ఇంద్రశ్చమే సోమశ్చ్ళమ ఇంద్రశ్చమే' అను యజుస్సు కూడా సర్వదేవతలును 


ప్పీర్రిక్ర -21 21 


ఇం(ద్రస్వరూపమని సూచించుచున్నది. విష్ణుపారమ్యమును చెప్పు వాక్యములును రుద్రపారమ్యమును చెప్పు వాక్యములును 
వేదములందు కలవు. తిక్కనసోమయాజి ఈ యుభయ దైవముల అభేదమును భావనచేసి లోకమునకు చాటినవాడు. 


హరిహరభావము అమూర్తస్థితినుండి మూర్తస్థితికి తిక్కనకు ముందే వచ్చినట్టు కన్పించును. హరిహరదేవునిపేర 
గుళ్ళును, విగ్రహములును వెలసెను. తూర్పుచాళుక్య వంశీయుడగు మొదటి శక్తివర్మ (క్రీ.శ.999-1012) పెన్నేరు (పెనికేరు) 
శాసనమునందు పిజ్లైయ భట్టారకుడను బ్రాహ్మణవీరుని ప్రశంస వచ్చినది. ఈయన జైనుడుగ తోచును. అట్టయ్యును ఈ 
భట్టారకుడు హరిహరభక్తుడని కూడా వర్షింపబడినది. దీనిని బట్టి తిక్కనసోమయాజికి రెండువందల ఏబది సంవత్సరములకు 
పూర్వమే ఆంధ్రదేశమునందు హరిహరనాథ సంప్రదాయము (ప్రవర్తిల్లైనని చెప్పవీలగుచున్నది. పిజ్లైయ భట్టారకుడు జినభక్తుడును 
హరిహరనాథ భక్తుడునుకూడా అగుట విశేషము. నెల్లూరు పట్టణమునందు తిక్కన సోమయాజి కాలమున ఇప్పటి రంగనాథస్వామి 
ఆలయ స్థానమునందు హరిహరనాథాలయముండెనని కొందరు ఊహించుచున్నారు. కన్నడదేశమునందు హరిహర అనుచోట 
హరిహరనాథాలయము (ప్రసిద్దమై యున్నది. ఈ ఆలయమునందలి ఒక శాసనములో హొయసల రెండవనరసింహునకు 
సేనాపతియైన పోలాళ్య దండనాథుడు (క్రీ.శ.1220 ప్రాంతమున హరిహరాలయమును జీర్జోద్దారము చేసినట్టు చెవ్పబడి 
యున్నది. అనగా ఈ దేవళము అంతకుముందే ఉండెననియు, దాని నాతడు మరమ్మత్తు చేయించె ననియు ఊహింపవచ్చును. 
అక్కడ హరిహరేశ్వర విగ్రహము 6 అడుగుల ఎత్తుగలిగి వామపార్భ్యమున శంఖచ(క్రచిహ్నితమై విష్ణుని యర్హరూపమును, 
దక్షిణభాగమున అక్షమాలయు త్రిశూలము గల హరరూపము చెక్కబడెనని తెలియుచున్నది. విష్ణుని యర్రమున కిరీటమును, 
శివుని సగమున జడలును చంద్రవంకయు కన్పించును. కాని, కన్నడకవులలో ప్రసిద్దులైన వారెవరును హరిహరదేవుని 
ప్రశంసయైన చేయలేదు. 13వ శతాబ్దమునందలి కన్నడకవులలో ముఖ్యులైనవారు కవిచ(క్రవర్తి జన్న, అండయ్య, కేశిరాజు, 
చౌండరసు మున్నగువారు. వీరిలో మొదటిముగ్గురును జైనులు. చౌండరసు తన కావ్యమును పండరిక్షేత్రమునందలి విఠోభాదేవున 
కంకితము ఇచ్చెను. ఆ కాలపు శివకవులలో ముఖ్యులు హరిహరుడు, రాఘవాంకుడు, కెరెయపద్మరసు మొదలైనవారు. 
వీరెవ్వరును కవిబ్రహ్మ తిక్కన సోమయాజివలె అద్భైతామృతమును సేవించినవారు కారు. ఆంధ్ర కన్నడదేశములు సంస్కృతియందు 
అక్కచెలియళ్ళవంటివి. కావున తెలుగుదేశమునందును హరిహరనాథభావనయు, ఆ దేవునకు గుళ్ళుగోపురములును 
వెలసియుండును. ఈ యంశమునకు పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరి(త్ర మనకు తార్కాణము. 


పాల్కురికి సోమనాథుడు అచ్చపు శివారాధకుడు, మహావిద్వాంసుడు, మహాకవి. ఈతడు తిక్కన సోమయాజికి 
పూర్వుడని పూర్వ విమర్శకులు కొందరు భావించిరి. పండితారాధ్య చరిత్రము వాదప్రకరణమునం దీతడు హరిహరదేవప్రశంస 
తెచ్చి ఆ భావమును దీర్భముగను తీవ్రముగను ఖండించినాడు. అవహేళనమును చేసినాడు. ఇంతవిపులముగ హరిహరనాథ 
కల్పనను ఖండించుట కాతనిని ప్రేరేపించినది తిక్కనసోమయాజి మహాభారతమే కావలెను. 


ఇది సత్యమైనచో పాల్కురికి సోమనాథుడు తిక్కనకు సమకాలికుడో అనంతరుడో కావచ్చునను విశ్వాసము 
బలపడుచున్నది. సోమనాథుడు హరిహరరూపమున ఒక దైవము ఉండుటకే వీలులేదని పెక్కు ఉక్తిప్రత్యుక్తులతో వాదము 
సాగించెను. హరిని ఒక సందర్భమున సంహరించుటచే శివుడు హరిహరుడయ్యెనని వ్యుత్పత్తి కల్పించెను. 'శివాయ విష్ణురూపాయ” 
అను సూక్తి ప్రక్షిప్త్రమని (త్రోసి పుచ్చెను. హరిహరనాథుని ఆరాధించినవారు ముఖముమీద ఒక వంక విభూతియు మరొకవంక 
తిరుచూర్లముతో నామములను దిద్దుకొనవలదా? అని అవహేళన చేసెను. హరిహరనాథుని గుళ్ళమీద నందియు పందియు 
చెక్కవలదా? అని యాక్షేపము తెల్పెను. హరిహరనాథుని సేవించువారికి హరిహరలోకమను పుణ్యలోక మెక్కడ ఉన్న? దని 
ప్రశ్నించెను. ఇటువంటి కల్పనలో అనౌచిత్యమున్నదని వాదించెను. హరియున్న దేహమున పార్వతి యుండునా? హరుడున్న 
దేహమున లక్ష్మీదేవి ఎట్టు నిలుచును? హరియు హరుడును సమానులు తుల్యులు కారని ఆవేశముతో చర్చించెను. హరి 
పంచవింశకుడనియు (అనగా సాంఖ్యులు చెప్పు చతుర్వింశతి తత్త్యములకు ఒక మెట్టుపై వాడనియు) హరుడు షడ్సింశకుడు 
(అనగా పంచవింశకుని కంటె అధికుడు) అనియు వేదాంతపరముగ అన్వయించి హరిహరులు సమానులు కారని స్థాపించి, 
హరిహరనాథుడను ఏకరూపముండుటకే వీలులేదని గర్జించెను. 


పీఠిక -22 22 
తక్కిన యాక్షేపము లెట్టున్నను పాల్కురికి సోమనాథుడు చూపిన ఒక యాక్షేపణ గణింపదగియున్నది. 
౧ oa 


“హరి గొన్నయర్హ్దంబు నద్రిజ గొనునె? 
హరి యద్రిసుత గొన్నయర్హంబు గొనునె”? (పండితారాధ్య చరిత్ర) 


లోకసామాన్యదృష్టికి ఇది గొప్ప యనౌచిత్యమే. దీనిని తిక్కనసోమయాజి యెట్లు వారించుకొనెను? అను ప్రశ్న కలుగును. 
దీనికి సమాధానము కొంత విరాటపర్వాదియందలి “శ్రీయన గౌరి నాంబరంగు చెల్వకు' అనుపద్యమునందే కలదు. శ్రీయనియు 
గౌరియనియు వ్యవహారమునందు వేర్వేరు (స్తీమూర్తులైనను, పరమార్ధదృష్టితో వారిద్దరును ఒక్కతత్త్యమే. భిన్నతత్త్యములు కావు. 
కావుననే మహాకవి 'గౌరినాంబరంగు చెల్వకు చిత్తము పల్లవింపి అని వారినిద్దరిని ఉద్దేశించి ఏకవచనమునే ప్రయోగించెను. అనగా 
లక్ష్మీపార్వతులకు నామభేదమే కాని వ్యక్తిభేదము లేదు. అట్టే హరిహరనాథ శబ్దమును ఏకవచనముగనే కవి ఎల్లయెడలను 
ప్రయోగించెను. ఇం(ద్రాగ్నులు, మిత్రవరుణులు మున్నగు దేవతాద్వంద్వముల వంటివి కావు, హరిహరశబ్దము. విడిగా నాత 
డెక్కడను హరిహరులు అని వాడలేదు. ఎప్పుడును హరిహరనాథుడనియే. శివకేశవులకంటె పరుడైన పరబ్రహ్మము అనియే 
తిక్కన భావముగా స్ఫురించును. హరిహరనాథుడును, లక్ష్మీపార్వతులును ప్రకృతి పురుషులకు ప్రతీకలు. వీరికి నామభేదమే కాని 
వస్తుభేదము లేదు. శ్రీ గౌరులు వ్యావహారిక సత్యములే కాని పారమార్థిక సత్యములు కారు. వారు తత్త్యములే కాని వ్యక్తులు 
కారని తిక్కన సోమయాజి యొక సందర్భమున వ్యక్తము చేసెను. 


గౌరీత్యోజ్ఞ్యల తత్త భాస్వర! నిజగారాత్మకతీశ్వరా!- 17-1-77 


లక్ష్మీపార్వతు లను ఉజ్ఞ్యలతత్త ము చేత ప్రకాశించువాడా! అని సంబోధనము. కావున అనుచిత స్త్రీ పురుష సంబంధమును 
హరిహరనాథకల్పనకు ఆరోపించుట నిర్హేతుకమనియు (భాంతిమూలకమనియు చెప్పదగియున్నది. 


హరిహరనాథభావనచే తిక్కనసోమయాజి సాధింపదలచిన మహాప్రయోజన మేమి? ఒకటి వైయక్తికమైనది. రెండవది 
సాంఘికమైనది. అతడు సాధారణ శైవుల కుటుంబమున జనించినను యౌవనమునుండియు అతనియందు శివకేశవ 
అభేదభావము విరూఢమగుచుండెను. దీనికి తార్కాణము 'కిమస్టిమాలాం' అను భావగర్భితమైన శ్లోకమే. ఈ కాలమున 
తిక్కన భావనచేయుచున్న హరిహరనాథైక్యరూపమైన పరతత్వము ద్వంద్వాతీతము. ఆ తత్త్య్వమునందు అన్ని రుచులును 
ఒకటే. అది సుందరము. బీభత్సము, (క్రమముగా ఆయన మనస్సునందు అద్వైతభావన నెలకొని స్థిరపడజొచ్చెను. కావుననే 
మహాభారతమునందు ముఖ్యవేదాంతము అద్ద్యైతమైనట్టు (గ్రంథారంభముననే సూచించెను. “ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు 
లేఖ్యంబైన యామ్నాయమున్‌' (4-1-3)' తిక్కన యాధ్యాత్మిక జీవితమునందు నాలుగు ప్రధాన సూత్రములు భాసించుచున్నవి. 
(1) వేదములందు పూజ్యభావన (2) వైదిక మార్గమునందు అనగా కర్మమార్గమునందు అవిరళ నిష్ట (3) అభేదభక్తి (4) 
అద్వైతసాధన. దీనిలో మొదటిమెట్టు శివకేశవ అభేదచింతనము. పై మెట్టు జీవేశ్వర అభేదమననము. ఈ [క్రమముయొక్క 
ఫలితము మోక్షసాధనము. అది జననమరణ దుఃఖరూప సంసారతరణము. పునర్జన్మ లేకుండుట. ఈ భావములన్నియు 
హరిహరనాథుడు స్వప్న దర్శన మొసగినప్పుడు వివృతమైనవి. 
'నీ కరుణ నిట్టు పదస్థుడ నైతి నింక జన్మాంతర దుఃఖముల్‌ దొలంగు నట్టుగం జేసి సుఖాత్ము. జేయవే॥(4-1-21) 


అని యుపలాలితుండగు డింభకుండు తన కొలంది యెబుంగక మహాపదార్థంబు వేడు విధంబున (బ్రహ్మానందస్థితిం 
గోరి సర్వాంగాలింగితమహీతలం బగు నమస్కారంబు సేసిన నజ్జగన్నాథుండు. 


జనన మరణాదులైన సంసారదురిత 
ములకు నగపడ కుండంగ6 దొలంగు తెరువు 


పీర్రిక్ర -23 23 
గను వెలుంగు నీ కిచ్చితి ననిన లేచి (4-1-22, 23) 


హరిహరాభేదభావముచే తిక్కన సాధింపదలచిన మరియొక మహాప్రయోజనము లోక కల్యాణము. సమకాలిక 
సంఘోద్దరణము. ఇది మొదటి దానివలె విస్పష్టముగా విస్తరింపబడలేదు. ఒక్క చిన్న వాక్యములో మా(త్రమే ఇది సూచితమైనది. 


కావున భారతామృతము( గర్లపుటంబుల నారం గ్రోలి యాంధ్రావళి మోదముంబొరయునట్టుగ - (4-1-30) 


గ్రంథరచన చేయుట ఆయన సంకల్పము. మునిమాన్యుడైన పారాశర్యుడు కూడ లోకకల్యాణము నుద్దేశించియే 
పంచమవేదమును కూర్చెనని తిక్కన ఇదివరలో చెప్పియున్నాడు. 


'కృష్ణద్రైపాయను. డర్టి లోకహిత నిష్టం బూని కావించె' (4-1-8) 


ఇక్కడ మిక్కిలి సంక్షిప్తముగా సూచింపబడిన ఆ లోకకల్యాణము, లోకహితనిష్ట ఏ రూపమైనదో మనము సమకాలిక 
పరిస్థితులనుబట్టి ఊహింపవలెను. ఆంధ్రదేశమునందును పరిసర దేశములందును కూడా మతవిషయికమైన కల్గోలము తీవ్రముగా 
నుండెను. చార్వాకులనువారు తప్ప మిగిలిన వారందరును భగవంతుడున్నాడని దృఢముగా నమ్మి, అతనిని చేరుటకు 
తమకు తోచిన మార్గములు అభినివేశముతో ప్రచారమొనర్చినవారే. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్యచరిత్ర 
వాదప్రకరణమునందు తనకాలమున ఉండిన వివిధసమయములవారిని గూర్చి విపులమైన పరిజ్ఞానమును మనకు కలిగించినాడు. 
అతడు వీరిని గూర్చి దూషణవాక్యకలితముగా (వ్రాయక, కొంచెము సహనమును, సంయమనమును ప్రదర్శించినచో సోమనాథుడు 
మనకు గొప్ప ఉపకారము చేసినవాడయి యుండును. ఏమయిన క్రీ.శ.12వ శతాబ్దమునందు దేశమును చైతన్యవంతమొనర్భిన 
ఆస్తికశాఖలను గురించి సోమనాథుడు చెప్పకున్నచో మనకు ఆ యుగము అంధకార భూయిష్టముగా నిలిచిపోవును. పాల్కురికి 
కవి గుర్తించిన వివిధ మతశాఖ లీరీతిగ నున్నవి. బౌద్దులు, జైనులు, సన్నాసులు, అద్ద్వైతవాదులు, (బ్రహ్మవాదులు, 
అవేదవాదులు (వేదప్రమాణము నంగీకరింపనివారు కావచ్చును), పాంచరాత్రులు, అంతరాలికులు, ఏకాత్మవాదులు, అభేదవాదులు, 
శూన్యవాదులు, కాలవాదులు, కర్మవాదులు, నాస్తికులు, చార్వాకులు, (ప్రకృతివాదులు, మాయావాదులు, శబ్ద(బ్రహ్మవాదులు, 
పురుషత్రయైకవాదులు (నన్నయ భట్టారకుడు (త్రిపురుషులను [గ్రంథారంభమున స్తుతించెను. ఇది యాతనిమీద విసురుకావచ్చును), 
ద్విపురుషైక కలితవాదులు, మూర్త్వెకవాదులు (కాళిదాసు అష్టమూర్తియెన శివుని స్తుతించెను); స్మార్తులు, యోగశాస్త్రభ్రమితులు, 
రసమం(తవాద సిద్దులు, షట్తర్కవిదులు, కౌటిల్యశాస్త్రప్రబుద్దులు (అర్థశాస్త్ర వేత్తలు కావచ్చును), నక్ష(త్రపాఠకులు; ఈ 
విధముగ లెక్కలేనన్ని శాఖలవారిని సోమనాథుడు నిరసనవాక్యములతో పేర్కొనెను. అద్దైతులను నీతివర్ణితులనియు, 
పాంచరా(తులను (భాంతచిత్తులనియు, శూన్యవాదులను జఫున్యచరితులనియు, మాయావాదరతులను ప్రచ్చన్న 
బౌద్దనిబద్దులనియు ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దూషణ విశేషములను సోమనాథుడు జతపరిచెను. అతడు 
పేర్కొన్న వారందరను ప్రత్యేకశాఖలు కాకపోవచ్చును. మాయావాదము, శూన్యవాదము, (బ్రహ్మవాదము (సర్వంఖల్విదం బ్రహ్మ 
నేహనా నాస్తి కించన) ఏకాత్మవాదము ఇవన్నియు అద్వైత వాదమందలి అవాంతరభావములే కాని విభిన్నశాఖలు కాకపోవచ్చును. 
ఎట్రైనను ఇంత విస్తృతమైన మత విశ్వాససంపద ఆనాడు ఉండెననుట గమనింపదగినది. 


పైని పేర్కొన్న పెక్కు సమయములలో చెప్పుకోదగిన అనుయాయివర్గము కలవారు బౌద్దులు, జైనులు, అద్వైతులు, 
పాంచరా(త్రులు, కర్మవాదులు. పాల్కురికి సోమనాథుడు పతిత వర్గమునకు అతీతమని భావించిన శివపారమ్యవాదులును 
వీరిలో చేర్చదగినవారే. (క్రమముగ రాజాదరణము కోల్ళోవుటచే బౌద్దజైన శాఖలు (ప్రక్షీణములగుచుండెను. శైవులును, 
పాంచరాత్రులును ప్రజాహృదయమున జైన బౌద్దులు పోగొట్టుకొనిన స్థానమును ఆ(క్రమించుకొనుచు, ఆధిక్యమునకై 
అణయ్రులుసాచుచుండిరి. మొదట శైవులదే పైచేయిగా నుండెను. అప్పు డాం(ధ్రదేశమునంతను పాలించిన కాకతీయులు 
పరమమాహేశ్వరులై యుండుటచే శైవమునకు రాజాదరణము విస్తారముగా లభించెను. కానైతే కాకతీయులు వీరశైవులు కారు. 


ప్పీర్రిక్ర -24 24 


బసవేశ్వరుని ఉపజ్ఞా ఫలితముగ శైవము వీర శైవముగా మారి పరసమయములను సహింపక వానిపై ధ్వజమెత్తు పరిణామమునకు 
లోనయ్యెను. పాల్కురికి సోమనాథుని రచనలయందు తీవ్రవైఖరియే (ప్రత్యక్షమగును.అప్పటి వైష్ణవమింకను వీరశైవమునకు 
ప్రతిద్వంద్సి కాదగినస్థితిలో లేకుండవచ్చును. సోమనాథుడు విష్ణువుపేరు పేర్కొని ఆ దైవము శివునితో సమానుడు కాజాలడని 
నిరూపించుటకు వాదప్రకరణమున చాలగా రచించెను. అయినను అతడు వైష్ణవమును పేరెత్తి చెప్పక పాంచర్యాత్రులను 
ఉదాహరించెను. వారైనను ఉపేక్షణీయులని కాబోలు ఒక్క తిరస్కార వాక్యముతో “భ్రాంత చిత్తులు' అని త్రోసిపుచ్చెను. 
అద్వైతమునుండి సోమనాథుడు వీరశైవమునకు ఎక్కువ (ప్రతిఘటనమును ఎదురుచూచి యుండవచ్చును. అభేదవాదులైన 
వీరు గోడమీదిపిల్లివంటివారని యాతని భావము. కావుననే కాబోలు అద్వైత సిద్దాంతమునకు చెందిన వేర్వేరు భావములను 
ప్రత్యేకశాఖలుగా పరిగణించి వానిని ఆ(గ్రహముతో తెగడెను. 


దేశమునందు చెలరేగుచున్న మతసంబంధకమైన అసహనమును ద్వేషమును ఉపశమిల్లునట్టు చేయుటకు కవిబ్రహ్మ 
సంకల్పించెను. హరిహరనాథ కల్పన మాతనికి ఈ సదుద్దేశమునందు మిక్కిలి సహకారి అయ్యెను. సామాన్య జనులకు హరిహర 
అభేదమును బోధించి వారిని శాంతచిత్తులను చేసెను. వ్యుత్సన్నమతులైన వారికి జీవేశ్సరాభేదరూపమైన వేదాంతమును (ప్రతిపాదించెను. 
సాంఖ్య, యోగ సిద్దాంతములను అద్వైతమునకు బాసటగా స్వీకరించెను. వీని కన్నిటికిని భక్తియోగమును మూలకందముగా 
(గహించెను. 


హరిహరనాథతత్త్వ పటము నందలి కొన్ని ముఖ్య తంతువులను గుర్తింతము. 


వేదప్రామాణ్యము, వేదములు ఈశ్వరుని నిశ్వసితములు. అవి భగవంతుని రూపమును (ప్రతిపాదించును. 
కర్మప్రాధాన్యము, కర్మలు మనస్సును నిర్మలము చేయు సాధనములు. ఫలాభిసంధిలేని కర్మాచరణము మోక్షహేతువు. 
వేదవ్యాససంస్తుతి, వేదవ్యాసుడు వేదవిభజనము చేసెను. (బ్రహ్మసూ(త్రకర్త, విజ్ఞానఖని. 

హరిహరుల అభేద సంకలనము, ఏకతా నిరూపణము. 

సామాన్యస్తుతి, భగవంతునిలీలలు, పరతత్త్వ మహత్యము, భక్తపోషణము, రాక్షససంహారము. 

యోగము, యమనియమాదులు, షట్బక్రములు, కుండలినీసంచారము. 

సాంఖ్యము, ప్రకృతిపురుషులు, చతుర్వింశతి తత్త్వములు. 

అద్వైతము, మాయావాదము, జీవేశ్వరాభేదము. 


go Dl EY Ow hry: or 


హరిహరనాథ సంబోధన పద్యములం దీ అష్టసూ(త్ర విధానమును తిలకింతము. (క్రింద నీయబడిన ఉదాహరణములు? 
సూచనప్రాయములే కాని సమగగ్రవ్యవస్థను సందర్శించునవికావు. 
1. వేదప్రామాణ్యము : 

శ్రౌతశాఖా(గ్రవర్తీ 4-1-335; గాఢవిస్తర నిగమైకవేద్య 4-2-363; నిగమకుసుమ గంధోన్మేష భూతాభిధానా 4-6-407; 
పదనసములితవేదా 7-21382; తపస్సాధ్యాయాదిక్షపితమల చిత్తప్రకలితా 11-1187; వేదపరిషత్సంస్తుత్య 12-1-398; నిగమాంత 
స్సీత హర్మ్యా[గ్ర సంచరణ 'ప్రాఢమయూర 12-2-447;; (వేదములను హర్మ్యా[గ్రములందు సంచరించు నమలియైనవాడా 
అనుట) వేదవిద్యా విభావ్యా 12-3-531; వేదజలద శ్రేణీమయూరా 11-5-630; సుతపస్సాధ్యాయ సద్మా 13-2-476, వేదసభైక 
నాయకా 14-3-226; ప్రణవైకభావ్య 17-1.78. 
2, కర్మప్రాధాన్యము : 


వైదికమార్గనిష్థమగు వర్తనము 4-1-15; యజ్ఞాత్మకరూప 4-3-239; కర్మసమ్మర్ద _ నిరాసకర్మఠ 6-3-454; 
యజనవిధిఫలత్వవ్యాప్త 8-2-401; కరణఫలపరిత్యాగ ప్రవోదాత్తచేతః పరిణత సుఖపీఠ (భ్రాజమానా (కర్మఫలత్యాగముచే 


పీర్రిక్ర -25 25 


ఉదాత్తమైన చేతస్సనుపీఠమందు (ప్రకాశించువాడా అనుట); 8-3-401; (కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అను 
గీతావాక్యభావము; కర్మ (ప్రాధాన్యము చెప్పుచు ఫలత్యాగబుద్దిని (ప్రశంసించుచున్నది) సాయం (ప్రాతర్హుత ప్రజ్వలిత హుతవహస్పైర 
నిర్దూత జాడ్య | సాయచ్చేతః ప్రసాదప్రసృమర విమలప్రాఢ బోధానుమోదీ (ఉదయాస్తమయములందు వేల్చబడిన ప్రజ్వలితుడైన 
అగ్నిదేవునిచేత స్వేచ్చగనే పోగొట్టబడిన అజ్ఞానరూపమైన జాడ్యము కలదగుటచేత వికాసము నొందిన మనస్సు యొక్క 
ప్రసాదత్వముచేత వ్యాపించు స్వచ్చమైన ఆత్మజ్ఞానమును అనుమోదించువాడా అనుట. విధ్యుక్తకర్మానుష్టానముచే మనస్సు 
నిర్మలమై అజ్ఞాన దూరమయి (బ్రహ్మాత్మజ్ఞానము 'ప్రకాశించుననుటు 10-2-134; మఖతతి హృతినిర్మాణ సంపాద్యమానా 
10-2-134; హవ్యకవ్య (ప్రసాద్యా 12-4-457. 
3. వేదవ్యాస సంస్తుతి : 

తిక్కన సోమయాజికి వేదవ్యాసమహర్షియందు గాఢ ప్రత్యయము కలదు. ఆ మునీంద్రుడు చేసిన కార్యములును 
అసాధారణములు. ఆయన వేదవిభజనము చేసెను. (బ్రహ్మసూత్రముల నిర్మించెను. మహాభారతమును పెక్కుపురాణములను 
(గ్రథించెను. శుకయోగీంద్రుని తండ్రి, భారతవంశవివర్టనుడు, అద్వైత సిద్దాంత (ప్రతిపాదనమునందు తిక్కన సోమయాజి 
తనకు మిక్కిలి సన్నిహితుడైన ఆచార్యశంకరుని ఎచ్చటను పేర్కొనలేదు. వ్యాసమహర్షియే సర్వవేదాంత విజ్ఞానమునకు 
మూలకందముగా తిక్కన (గ్రహించెను. 'విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు” 4-1-3; (ప్రాంశు పయోదనీలతను భాసితు 
6-1-71 మున్నగు పద్యములందు తిక్కనసోమయాజి తనకు బాదరాయణమునీం[ద్రుని యెడ గల గౌరవతాత్సర్యములను 
చక్కగా (ప్రకటించెను. హరిహరనాథ సంబోధన పద్యములందు వ్యాసమునీం(ద్రుని ప్రస్తావనము తరచు వచ్చును. 


వ్యాసాదిముని (ప్రోక్రమ | హా సందర్భాప్రమేయతారూఢగుణో | ల్హాసా 5-2-333; సాత్యవతేయ భారతీ(ప్రోక్త 
5-3-413; సాత్యవతేయ వాజ్మయ విశాల గృహస్సురిత (ప్రదీపితా 7-1-395; జనవినుత బాదరాయణ మునీంద్ర వాగమృతనిధి 
సముద్భూతాహ్హా దనకీర్తిసుధాకిరణ 7-5-433; వేదవ్యాస వచోవిభవలక్ష్య 12-1-1; వ్యాసచేతోనివాసీ 12-4-457; వేదవ్యాస 
వచోవిభవవేద్య 15-1-1. 


4. హరిహరుల అభేదసంకలనము : 


హరిహరాత్మకమైన ఏకరూపమును కవిబ్రహ్మ బహుధా భావన చేసి బహుభంగుల, బహుచమత్కృతులతో తీర్చి 
మనకు (ప్రత్యక్షము చేసినాడు. తన |ప్రశస్తకవితానైపుణినంతను హరిహరనాథ చిత్రణమునందు వ్యక్తీకరించినాడు. ఇదియంతయు 
హరిహరనాథుని సాకారరూపమును భక్తులు భావనచేయుటకు వీలుగా వర్షించుట. ఆయన ఆంతరము, నిరాకారము అయిన 
రూపము యోగ, సాంఖ్య, అద్వైత భావములతో నిండియున్నది. ఆరంభమునందే హరిహరనాథుడు కలలో తనకు 
ప్రత్యక్ష్యమైనప్పుడు (ప్రదర్శించిన (ప్రసన్నరూపమును తిక్కన వర్లించినాడు. 


కరుణారసము వొంగి తొరగణాడు చాడ్సున 
శశిరేఖ నమృతంబు జాలువాజ 4-1-12. 


ఈ మొదటి పద్యమునందే హరిహరనాథుని మూర్తమైన రూపమును చిత్రించుటలో తానవలంబింపబోవు పద్దతులకు 
కవిబ్రహ్మ బీజావాపము చేసినాడు. శశిరేఖ నమృతంబు జాలువార అనుటచే శంకరుని ఒక పంక్తిలో సూచించి, 'నాభిధవళపంకజము 
మెజుయి” అనుటచే రెండవ పంక్తియందు నీలమేఘశ్యాముడైన విష్ణువును సూచించినాడు. మూడవ పంక్తియందు 'గళంబుచాయ” 
అనుటచే కాలకంఠుని సూచించి, ఉరమ్మున6 గౌస్తుభరత్న మొప్ప అనుటచే విష్ణువును జ్ఞప్తికి తెచ్చినాడు. గీతపాదద్వయమునందు 
సితాసిత దేహకాంతులు గల శివకేశవులను రూపొందించినాడు. హరిహరనాథుడు అసంతశక్తిమంతుడు. విశ్వాకారుడు. 
సూర్యచంద్రులాయనకు నయనములు అను మహాభావమును తనదక్షిణనేత్రమును, సుధారోచియ కా నను వింతలేక చూచి, 
4-1-14 అను వాక్యమునందు వ్యంజింపజేసినాడు. 


పీరిక -26 26 


షష్ట్యంతములు మొదటి నాలుగు పద్యములలో గంభీరవేదాంతార్థములను ప్రతిపాదించినాడు. ఇవి హరిహరనాథుని 
అమూర్తస్వభామునకు సంబంధించినవి. 'ఆ దేవుడు ఓంకారవాచ్యుడు. అహంకారరహితమైన భావనచేతమా(త్రమే తెలుసుకొనబడువాడు. 
మం(త్రశాస్త్రము ఆయనకు అలంకారమైనది. అది పీంకారమయము, హరిహరనాథుడు పాంచభౌతికమైన జగత్తంతను 
నిండియున్నాడనియు, విశ్చమంతయు ఆయనలో ఇమిడియున్న దనియు చెప్పుటకు అర్ధవంతమైన రూపకములను కల్పించినాడు. 
ముల్లోకములను చిలుకకు ఆయన దృఢపంజరమైనవాడు. (త్రిభువనముల కుబుసము హరిహరనాథుడను భుజంగమపతిని 
కప్పియుండును. ఆయన (శ్రుతి సీమంతమణి, ఆశ్రితుల వాంఛలను పూర్తి చేయుటయందు చింతామణి. అజ్ఞానమను చీకటికి 
సూర్యుడు, శమనిరతులైన సంయమీం[ద్రుల మనస్సులను కుముదములను వికసింపజేయును ఆయన చరణసఖచంద్రికలు. 
ఇంతలో కవికి ఆ భగవంతుని మూర్తరూపము జ్ఞప్రియందు వెలసి ఇట్లు చమత్కారముగా పలికినాడు. హరిహరనాథునకు 
మందాకినీనది పాదభూషణము, శిరోవేష్టనము. అనగా విమ్మరూపుడైన ఆ దేవునకు సురనది పాదములందు పుట్టినది. 
శివరూపుడైన ఆయనకు జటాభూషణమైనది. హరిహరనాథమూర్తియందు భిన్నవస్తువులు సమన్వయించుట ఆయన అవలంబించిన 
యొక రమ్యమార్గము. “వనమాలికా భుజంగాభరణా' (ఆభరణములలో వైచిత్రి. ఒకరికి తులిసిమాలయు, ఒకరికి పాములును 
భూషణములు, ధనుస్ఫమన్వయము) 4-1-38; అజగవశార్‌జ్ఞాలంకృత (ఒకే వస్తువు ఒకరికి ఒక విధముగను మరొకరికి 
మరొకవిధముగ ఉపకరించుట మరొకవైచిత్రి)ి 4-1-39. భుజగ సమాచరితశయన భూషణకృత్వా. (సర్పము విష్ణువునకు 
శయ్య, శివునకు ఆభరణము, ఒకచో అనంతుడు, మరొకచో వాసుకి, శివకేశవుల అత్తవారిండ్లు వేర్వేరు) 4-1-39, 
జలనిధిహిమవద్భూధర, కలిత జననకేళికౌతుక.. (స్రీసనాథ (వారి (స్తీ జనము వ్యక్తావ్యక్త లలితసౌందర్యము కలవారు. వారు 
లోకసామాన్య వనితలు కారు. (ప్రకృతిస్వరూపిణులు) అనుట 4-1-40. సృష్టికార్యమునకు పూర్వముండునది అవ్యక్తరూపము 
సృష్టియనంతరము వ్యక్తరూపము. మహాకవి గూఢవేదాంతార్థములను ఇట్టు వ్యంజితము చేయుచుండును. 


ఈ దేవతామూర్తిని మహాకవి పాదములనుండి మౌళివరకును ఆయావిశేషణములతో స్తుతించును. నిర్హృతిపణ్యా 
పణపదారవింద వికాసా (పరమశాంతియను వెలగల వస్తువునకు ఆపణమైన పదారవిందము కలవాడు) 4-2-364; పునర్భవ 
పరిహార హారి పదపద్మయుగ 8-1-320; సురమకుట ఘటితరత్న స్ఫురితచరణ 12-5-631; జరామరణనోదక పదస్మరణా 
12-5-631; మహాశర్మాపాదన పాదపద్మ 13-2-476; వినుత చతుర్వర్షక సంజనక ముఖభుజోరుపాద (చాతుర్వర్ల్యమునకు 
సంభవకారణమైన ముఖాద్యంగములు కలవాడా) 14-2-227; అజరామరపదకరపదభజనా 14-4-286. 


హరిహరనాథుని పరిధానము : 


1. పరిధాన ప్రావరణీకరణాదృత పీతవసనగజచర్మ 7-3-309. 
2. పీత్రస్సీత సామాజగత్వగ్వసనా 15-1-185 
వక్షశ్శోభ : 
1. శ్రీమత్తులసీపల్లవ దామచ్చవిలబ్ద మరకత(ప్రతిమత్యోద్దామ ప్రభాస్థిమాలా శ్యామాయిత విపులవక్ష 
(తద్దుణాలంకారము) 5-4-1. 
2. భసిత పరభాగ హేలాలసిత శ్రీవత్సలలిత లాంఛన 6-3-454. 
3. వనమాలికోరగహార పరిష్కారసార 7-3-1 
4. తులసీదళదామ కపాలమాలికాభావిభవాభిరామ 18-1-95. 
భుజములు : 


నిష్టుర భుజసార 4-2-363; కరఖేలచ్చ(క్రశూలా 10-1-338; సయభయదర్పిత క్షుభిత సామజమర్హన రక్షణ(క్రియాశ్రయణ 
విలాస భాసురభుజా _12-3-529; (గర్వముచేత దర్పితమైనట్టియు భయము చేత క్షుభితమైనట్టియు సామజములను 


ప్రీధ్రిక -27 27 


మర్తించుట రక్షించుట అనుక్రియలకు ఆశ్రయమైన భుజవిలాసము గలవాడు. (క్రమాలంకారము. శివునిగజాసుర సంహారమును 
విష్ణువు గజేంద్రమోక్షణ వృత్తాంతమును స్మరింపవలెను.) 


నేత్రములు : 


రవిశశిమయనే(త్రా 4-3-415; దివాకరచం[ద్ర కృశానులోచనా (త్రిలోచన వైభవము); 8-3-3939; దేవతాసుర 
పరిరక్షణోన్మథనశోభి కటాక్షవిహార - ((క్రమాలంకారము) 12-4-455, లసదపాంగోత్సార్యమాణా(శ్రితార్తీ - 13-2-478. 


మౌళి : 


పింఛ ప్రసృమరరుచి శబలోరగ విసృమర దీధితి కలాపవేష్టితమౌళీ 6-3-454 సరిద్వరా బర్హి బర్హ చారుశిరస్కా 
10-2-135; పింఛదామ భుజగాభరణా 12-5-631; సోమపింఛాభిరామా 13-3-347. 


కేతనములు : 

ద్విజపతి వృషభాంకోదీర్ల 8-2-401; తార్‌క్ష్యశాక్వరమహామూర్తిస్సురత్కేతనా 12-1-398; గరుడ వృషపతాకా 13-1-388. 
వాహనములు : 

సముద్దురవాహనీకృతోజ్ఞల గరుడ వృషభ 7-3-309 


లక్ష్మీపార్వతుల యాలంబనముచే నైన హరిహరనాథుని మూర్తి సౌందర్యమును మహాకవి పెక్కువిధముల 
ప్రత్యక్షీకరించును. 


శ్రీగౌరి పల్లవపుటయోగాశ్రయమంజరీ సముజ్ఞ్యల మూర్తీ 5-1-1; 
లక్ష్మీరమణత్వ శివాప్రియతా సమవాయాలంబ్యమాన సౌందర్యనిధీ 8-1-321; 
శ్రీ గిరిజా సమవాయ మహాగురుతర సుభగ సంపదాలంబ 9-1-1. 


గమనిక : లక్ష్మీపార్వతులకు హరిహరనాథునితో నుండు సంబంధము సమవాయసంబంధ మని తిక్కనసోమయాజి సూచించినాడు. 
సంబంధము రెండువిధములు. సంయోగసంబంధము, సమవాయ సంబంధము. సమవాయము నిత్య సంబంధము 'నిత్యసంబంధ 
సృమవాయః' లక్ష్మీపార్వతులు (ప్రకృతి స్వరూపిణులు. (ప్రకృతికి పురుషునితో నిత్యసంబంధమును వేదాంతము చెప్పును. 
లక్ష్మీపార్వతులు తత్త్యమూర్తులే కాని లౌకికవనితలు కారని (క్రింది సంబోధనమున కవి చెప్పుచున్నాడు. 


మా గారీత్యోజ్ఞల తత్త్యభాస్కర 17-1-77. దీనిని బట్టి పాల్కురికి సోమనాథుని వంటివారు చేసిన ఆక్షేపణలు 
పేలవము లనియు పారమార్థికములు కావనియు నిశ్చితమగుచున్నది. ఆ దేవునకు మి(త్రులును లేరు. శృత్రువులును లేరు. 
మన్మథు డాయన కొకప్పుడు కుమారుడు. ఒకప్పుడు వైరి. (క్రింది సంబోధనములలో నిది సూచితమగుచున్నది. 


రతిపతి హితాహితాక్షా 5-1-384; సంజనిత సముపసంహృత మదనా 13-1-387; “పరిత్రాణాయ సాధూనాం, 
వినాశాయ చ దుష్కృతామ్‌” అను గీతావాక్యముమేరకు భగవంతునకు దుష్టవర్తనులే శత్రువులు. శిష్టవర్తనులే ఆప్తులు. ఈ 
భావము హరిహరనాథసంబోధనములందు ఎడనెడ వచ్చుచునే యుండును. ఆ దేవుడు సంహారకారకుడు. 


పీధిక -28 28 


దానవ నిషూదన 4-2-363 

చక్ర త్రిశూల ధారణరక్షో భీకర 7-2-1 

దుర్రమ దనునూను సంచయవిదారణ 7-5-431 
చ(క్రపరశుచ్చిన్నాసురానీక 15-1-184 

(భగవంతుడు ధర్మమునకు కవచము. భక్తపరాధీనుడు) 
భక్తి నిగమానుభవోజ్ఞ్యల దివ్యవర్మ 4-5-405 
భక్తసంపోషణశాలీ.... సదవనపరచిత్తా 14-2-228 
ధర్మసరోజాసీన 6-2-1; ధర్మశీలానురక్తా 7-1-240 
ధర్మపాలనా 13-1-368 

శ్రీధర్మ కామహృదయ సమాధానాధాన కారకాంఘియ సరోజా 16-1-1 
దుళ్ళీలాంతఃకరణావిభావ్య 16-1-224 


(హరిహరనాథుని మార్గము సచ్చిదానందపథము. అది సరళమార్గము) 


సమయ బహుత్వారణ్య పరి శ్రామ్యదంతరంగ నితాంతోత్తమ సరళమార్గదర్శన సమర్ణ! - పెక్కుమతములను 
అరణ్యమార్గముల సంచరించి మిక్కిలి శ్రమగొన్న మనస్సునకు ఉత్తమ సరళమార్గమును చూపగల తెరువరి హరిహరనాథదేవుడు. 
5-4-427 “గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే అను శివానందలహరి శ్లోకభావము ననువదించుట. 


శశ్వదాహ్లాదవర్మ్మా 7-2-383 
శాశ్యతానందమూర్తీ 7-5-438 
వైభవానందదీపా 11-1-1839 
భాస్వదానందమార్గా 12-6-624 
నిష్కలానందమూర్తీ 13-5-484 
దర్శితానందవర్మా 14-4-287 


హరిహరనాథలీలలు - మహినులు : 
లోకామయ నిర్ణరణ నిపుణ 4-2-1 
శ్రీవాగ్విభవారోగ్య ప్రావీణ్య 'ప్రాభవానుభావమహిత సౌఖ్యావహ పదస్మరణ 5-3-1 


(భగవంతుని పాదస్మరణము సమస్త వైభవముల నిచ్చునది అనుట) 


wh ఆ 


ఘోర సంసార దురామయా పదవసాయక 6-2-408 


పీర్రిక్ర -29 29 


జననమరణ దుఃఖోత్సారి 7-1-397 

జగజ్జనిస్థితి ప్రలయవిధానకేళి పరిపాటి వికస్వర 7-2-381 

(హరిహరనాథుడు సృష్టిస్థితి సంహారకారకు డనుట) 

రసాత్మక 8-1-320 

'రసోనైసః' అని యుపనిషత్తు. 

నిరవధి పరిణాహా 8-3-401. 

భణన మనన దూరస్సార విస్తారసీమా - 9-1-405 

'యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహి అని యుపనిషత్తు. విస్తర మహనీయ తార్కిక వచః కలనానభిగమ్య 


12-4-455. తర్కకౌశలముచే సాధింపబడదు అనుట. భక్తిగమ్యుడు. 


అకలుష హృదయాంతర్యాగ సంసిద్దమూర్తీ 13-2-478 


ఠా 


అంతర్యాగముచే సిద్దించువాడనుట. దంభపూరిత బహిర్యాగములచే కాదనుట. 
పాపకబహుదివ్యనామ 13-5-4862 


కాలస్ట్రైరవిహార భంజన కళాకాతూహల స్తవ్య 16-1-224. కాలము మహాప్రభావము కలది. అది ఎట్టివారికిని 
దుర్వార్యము, హరిహరనాథుడు కాలముయొక్క స్వైరవిహారమునకు అతీతుడు కాడు అనుట. ఈ భావమునే కవీంద్రుడు 
మరియొకచోట ఇట్టు ప్రకటించెను. 


నవతాదూర, పురాణతానుపగతా, నానాత్వ సంశోభితా 4-4-275 అతడు నవ్యుడు పురాణపురుషుడు అనుట. 
'అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌ అనుభావమును మహాకవి ఇట్లు ప్రదర్శించెను. 


సూక్ష్మతర సంభాసా, మహాస్థూలమూర్తి విశేషా 4-4-275 
వ్యాస సమాసైకరూప 4-5-1. 


ఇట్లు బహుముఖములుగా హరిహరనాథుని మూర్తరూపమును సాధారణభక్తుల కర్థమగునట్టు చిత్రించి శివకేశవుల 
యభేదము వారిమనస్సులకు హత్తుకొనునట్టు తిక్కనసోమయాజి కావించినాడు. లోకమునందు ముగ్తభక్తులును ఉన్నారు. 
'నీటికొలది తామరసుమ్మీ, యన్నట్టు ఎవరి అధికారమునకు తగినట్టు వారికి పరతత్త్యనిర్లేశము చేయవలెను. 'మే యథా మాం 
ప్రపద్యంతే, తాం స్తథైవ భజామ్యహమ్‌' అని భగవంతుని వాక్యము. హరిహరనాథుని అమూర్తరూపమును అందుకొనుటకు 
యోగము, సాంఖ్యము, వేదాంతము మొదలగు జ్ఞానమాత్రసాధ్యములైన దుర్గమపథములు కలవు. అధిగతపరమార్జుడైన 
తిక్కనసోమయాజికి అవియును సుపరిచితములు. ఇక ముందు వాని వెంట పాఠకుని గొనిపోవుచున్నాడు. 


యోగము : 


'యోగ శ్చిత్తవృత్తినిరోధః' అని మనోవ్యాపారములను అరికట్టుటచే అది క్లు(ద్రలౌకిక వృత్తులనుండి మరలి భగవంతునకు 
ఉన్ముఖ మగునని యోగులు భావింతురు. మనస్సు అతిచంచలము. “చంచలం హి మనః కృష్ణ!' అని అర్జునుడు నిర్వేదముతో 
పలికినాడు. అట్టి మనస్సును నియమించుటకు ఏర్పడిన కట్టుత్రాళ్ళు యమ నియమ ఆసన [ప్రాణాయామ (ప్రత్యాహార ధ్యాన 


పీఠిక -30 30 


ధారణా సమాధులు. దీనినే అష్టాంగ యోగమందురు. యోగము రెండు విధములు. అభ్యాసయోగము, (క్రియాయోగము. 
యమనియమాదు లభ్యాసయోగము, రెండవది జ్ఞానయోగము. దీనినే రాజయోగమనియు చెప్పుదురు. అభ్యాసయోగమున 
యమనియమాసన (ప్రాణాయామములు పూర్వయోగము. ప్రత్యాహార ధ్యానధారణాసమాధులు ఉత్తరయోగము. రేచక పూరక 
కుంభకములు ప్రాణయామాంగములు. దేహాభ్యంతరమున ఆరు నాడీకేంద్రములు కలవు. వీనిని షట్బ(క్రము లందురు. 
మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచ(క్రములు (బ్రహ్మదండియనబడు వెన్నెముక వెంటనుండును. 
(బ్రహ్మదండినంటియే మూడు (ప్రధాననాడులు దేహమునందు ఊర్ష్యముఖముగ ప్రసరించును. అవి ఇడా, పింగళ, సుషుమ్న 
యనబడును. ఇడా, పింగళలు సుషుమ్నకు ఉభయపార్భ్యముల చెలగును. ఇడా పింగళలకు పితృయాన దేవయానములను 
సంకేతము కలదు. ప్రాణాయామముచే కుండలిని యను పరాశక్తిమూలాధారమునుండి ఊర్జాభిముఖముగా సంచరించి 
షట్చ(క్రముల తాకుచు సహ(స్రారమనబడు (బ్రహ్మరంధ్రము పర్యంతము విజృంభించుననియు, అచ్చటినుండి యమృతము 
'్రవించుననియు యోగజ్ఞలు చెప్పుదురు. యోగమునందు నాదబిందుకళలను (త్రిపుటికి విశేష ప్రాధాన్యము కలదు. నాదమనగా 
ప్రణవము నుండి యుద్భవించినది. యోగసిద్దులు మాత్రమే దీనిని ఆకర్షింపగలుగుదురు. బిందువనగా జీవుడనియు, 
అన్నమయాదిపంచకోశములలో నొక్కటైన విజ్ఞానకోశమనియు, ఇచ్చట బుద్ది యుండుననియు, బుద్దియే బిందుస్థానమనియు 
చెప్పబడుచున్నది. కళ యనగా విజ్ఞానకోశము నందు ్రతిఫలించు ఆనందకోశము యొక్క తేజోంశము. ఆనందమయకోశము 
(బ్రహ్మస్థానము. కావున (బ్రహ్మము బీవునియందు ప్రతిబింబించుట కళ యనదగును. అట్టే హంసశబ్దమునకును 
యోగశాస్త్రమునందు గొప్ప (ప్రమేయము కలదు. హకారము (బహ్మమనియు, నకారము మాయాస్థానమనియు ఈ 
రెండింటినడుమ నున్న బిందువే జీవుడనియు యోగవేత్తలు భావింతురు. ఇట్లు గహనమైన యోగసాధనచే చిత్తవృత్తులు 
శమించి (బ్రహ్మసాక్షాత్కారమగునని యోగతం్రజ్ఞులు విశ్వసింతురు. శ్లేశబహుళమైన అభ్యాసయోగముకన్న జ్ఞానయోగము 
మేలని కొందరు తలతురు. తిక్కనసోమయాజి యోగవిద్యానిపుణుడని ఆయన చేసిన ప్రసంగములవలన విశదమగును. 
హరిహరనాథుని చేరుటకు యోగము మహత్తర సాధనమని యాతని మతము. షట్ర్రమాణ పరమ దూర 4-3-238 


ప్రత్యక్షాది ప్రమాణ సాధ్యుడు కాడనుట. భగవంతుడు విపుల తర్కవాక్యముల కందడని ఇదివరకే చెప్పునైనది. 
దేవపిత్స పథప్రవర్తన 4-3-238 ఇడా పింగళా నాడులు పితృయాన దేవయానములు. 
నిర్భరనిష్టా మర్దిత వివిధ వికారామల చేతోనివాస 4-4-1 


అవగమిత రహస్యాష్ట్రాంగ సమ్య(క్రకారోత్సవ గురు కరుణా విస్తార 5-4-428. గురువు కరుణా విస్తారముచేతనే 
రహస్యమైన అష్టాంగయోగము సుసాధ్యమనుట. 


నాసా(గ్ర నివాసరసిక, నాదామృత ధారాసారరూప 6-1-1 

యోగానుభావ్యా 6-1-306 

హంస నాదైక వేద్యా 6-2-410 

నాదాంతస్సార; వాదవిదూరా 7-1-396 లలిత చతుర్హళాఢ్యకమల ప్రసవ |ప్రసరత్సరస్వతీ విలసన సౌరభోద్గమ నివిష్ట 


7-2-381. మూలాధారచ(క్రము చతుర్దళకమలము. అచ్చటినుండి సరస్వతీవాహిని (ప్రసరించును. సుషుమ్నానాడికి సావిత్రి 
సరస్వతియను సంకేతములు కలవు. ఇడా పింగళలు గంగాయమునలు - (బ్రహ్మము సుషుమ్నయందు నివిష్టమై యుండుననుట. 


బిందు చిదాత్మనాదమయపీఠ చతుష్కలసద్విహార 7-4-34 


శమదమ పరివర్తీ 7-5-433 


పీధిక -31 31 


అవిరళ దర్శన స్థిర మహాముని మానసవాస ఖేలనోత్సవరసికా 8-1-320 
హంసభావైకగమ్యా 8-1-322 


పళ్సిమ నాడీసరణ 9-1-404. పశ్ళ్చిమనాడి యనగా పింగళనాడిగా తోచును. అది దేవయానసంజ్ఞికము. భరిత 
వికసనాంతః పద్మనిశ్రేణికా - ఇత్యాది 9-2-422. పద్యమునందు యోగసిద్దాంత క్రమమంతయు సం[గ్రహరమ్యముగా 
చెప్పనైనది. అంతః పద్మములు షట్చ(క్రస్థానములు - బ్రహ్మదండి నిశ్రేణిక. కుండలినీ శక్తి ప్రాణాయామబలముచే మేల్కని 
షట్చ(క్రములను నిచ్చెనమీదుగా ఎక్కి సహ(స్రారమను చం[ద్రబింబమునుండి (స్రవించు అమృతమును (గ్రహించి ఆనందరూపమున 
పర్యవసించును. 


యమనియమాద్యష్టాంగ (క్రమాభ్యసన నిర్మథిత వికార సుచేతః కమలామోదమయాత్మా 12-2-448 
యోగభావ్యైకరమ్యా 12-5-632 

పవన విజయలీలా ప్రౌఢ చేతోనివాసా 14-1-233 

సతతాభ్యాస వికాసి సమాధి సమాసాదిత శాంతిలోల 14-2-1 

పశ్చిమనాళ నందితా 14-2-226 

మాన్యయోగ(ప్రతోషీ 14-2-228 


పాశ్చాత్యనాడికా(ర్టవ్యజనా 14-4-286 పళ్చిమనాడి పింగళనాడియెనచో యమునాసంకేతముగల ఈ నాళము 
హరిహరనాథునకు చల్లనితాళవృంత మగుట యుక్తముగానే యున్నది. 


యమనియమాది (ప్రావీణ్యపూర్ణమిత్ర 18-1-1 యోగశక్తి విశదాద్భుత ఖేలన 18-1-95 
సాంఖ్యము : 


సాంఖ్యము ప్రాచీనదర్శనము. సృష్టినిర్మాణమునందలి వివిధ తత్త్యములను సాంఖ్యులు నిపుణతతో పరిశీలించి 
ప్రదర్శించిరి. వీరు ఇరువదియెదు తత్త్యములను (ప్రతిపాదించిరి. అందు రెండు అత్యంత (ప్రధానములు. పురుషుడు 
చేతనుడు. ప్రకృతి జడము. తత్కారణముగా దానినుండి (ప్రభవించిన సమస్త పదార్థజాతమును జడము. పురుషుడు జీవులకు 
మూలము. జీవులు అనంతము. పురుషుడు నిష్మియుడు. అసంగుడు. స్వతఃశుద్దుడు. తామరాకును నీరు అంటని విధమున 
సుఖదుఃఖము లితనిని అంటనేరవు. అయినను అవి బుద్దియందు (ప్రతిఫలించుటచే పురుషుడు బుద్దితో తాదాత్మ్యమును 
పొంది సుఖదుఃఖములను తాను అనుభవించుచున్నట్టు భావించి మోదవిషాదముల నొందును. జడప్రకృతి సంసర్గముచే 
ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికములైన (త్రివిధ దుఃఖములకు పాల్పడును. ఈ విధముగ పురుషుడును, ప్రకృతియు, 
కుంటివాడును, గుడ్డివాడును కలిసి పయనించినట్లు సృష్టిలీలను నిర్వహింతురు. బుద్ధితాదాత్యముచే గలిగిన బంధమునుండి 
పురుషుడు విడివడుటయే కైవల్యము. దీనికి జ్ఞానము ఆవశ్యకము. 


సాంఖ్యులు ఇరువదినాలుగు తత్త్యములను పరిగణించి చెప్పిరి. సృష్టిక్రియ కంతకును ఆద్యమైనది మూలప్రకృతి. 
అది దేనికిని వికృతి కాదు. దానినుండి మహత్తు(బుద్ధి), దానినుండి అహంకారము జనించును. అందుండి పంచతన్మాత్రలు 
(శబ్దస్పర్శ రూపరస గంధములు) ఉద్భవించినవి. ఇవి ఏడును (ప్రకృతివికృతులు. అనగా నివి మీదితత్త్యములకు వికృతులు. 
క్రింది తత్త్యములకు (ప్రకృతులు. కేవలవికృతులు పదునారు. పంచమహాభూతములు జ్ఞానేంద్రియకర్మేంద్రియములు, మనస్సు, 


పీధిక -32 32 


ప్రకృతి [క్రియాశీలము, పురుషుడు తటస్టుడు, ప్రకృతి త్రిగుణాత్మకమైనది. మూలప్రకృతియందు సత్త్యరజస్తమోగుణములు 
సామ్యావస్థయందుండును. సత్యము సుఖమును, రజస్సు దుఃఖమును, తమస్సు మోహమును జనింపజేయును. 
గుణత్రయమునందలి సామ్యావస్థ పరిత్యజింప బడుటచే ఆయావస్తుసృష్టి జరుగుచున్నది. కారణమగు మూల (ప్రకృతియందు 
గుణత్రయ ముండుటచే కార్యములైన సృష్టిపదార్థము లన్నింటను గుణవ్యవస్థ సం[క్రమించినది. మజ్జివిత్తనమునందు వటవృక్షమువలె 
లూ లు థి యణ ఆవ == 
కార్యమగు జగత్తు కారణమగు ్రకృతియందు లీనమైయున్నది. మట్టి, నీరు గాలితో సంబంధం కల్గినప్పుడు విత్తనమునుండి 
వటవృక్షము అభివ్యక్తమగుచున్నది. లేని పదార్థమునుండి ఉన్న పదార్థము పుట్టుట అసంభవము గనుక జగన్నిర్మాణకారణమైన 
ప్రకృతి అసత్తు అనుటను సాంఖ్యులు అంగీకరింపరు. వేదాంతులు చెప్పినట్టు జగత్తు మిథ్య యనుట వీరికి సమ్మతము 
కాదు. సాంఖ్యులు ఈశ్వరతత్త్యమును అంగీకరింపరు. జగదావిర్భావమునందు ఈశ్వరునకు (ప్రసక్తియే లేదని వీరి మతము. 
ప్రకృతియే అంతయు నిర్వహించునని వీరి విశ్వాసము. కావున ప్రాచీన సాంఖ్యము నిరీశ్యరమను ఖ్యాతిని పొందెను. అయినను 
సాంఖ్యులు వేదప్రమాణము నంగీకరింతురు. పునర్జన్మయందు వీరికి విశ్వాసము ఉన్నది. కావున సాంఖ్యము ఆస్తిక దర్శనములలోనే 
పరిగణింపబడుచున్నది. 


అద్వైతము న 


వేదాంతులు సాంఖ్యదర్శనమునందలి భావములన్నిటిని (గ్రహించి దానికి ఈశ్వరుని చేర్చి, తమ సిద్ధాంతమును 
ప్రతిపాదించిరి. మహాభారతమునందు కేవలసాంఖ్యము (ప్రతిబింబించదు. ఈశ్వరసహితముగనే సృష్టి క్రమమంతయు 
వివరింపబడును. సాంఖ్యులు పురుషునితో కలిపి పంచవింశతితత్త్యములను 'ప్రతిపాదింపగా వేదాంతులు షడ్వింశుని కూడా 
చేర్చి ఇరువదియారు తత్వములను గ్రహించిరి. జడ మగు ప్రకృతి, ఈశ్వరచైతన్యము గల జీవుడు లేక ప్రత్యగాత్మ. జీవుని 
అధిగమించి సచ్చిదానంద లక్షణములు గల పరమాత్మ - ఇది వీరి తత్త్యక్రమము. “క్షరః సర్వాణి భూతాని, కూటస్టో౭క్షర 
ఉచ్యతే, ఉత్తమః పురుష న్యన్యః పరమాత్మే త్యుదాహృతః యో లోకత్రయ మావిళ్య బిభర్యవ్యయ ఈశ్వరః యస్మాత్‌ 
క్షరమతీతో౭.హ మక్షరాదపిచోత్తమః ఆతో౭స్మి లోకే వేదే చ ్రథితః పురుషోత్తమః” పంచదశాధ్యాయమున గీతావాక్యము. 
సర్వభూతములు క్షర మనబడును. కూటస్టుడు (జీవాత్మ) అక్షరుడు అనబడును. వీరిని మించిన తత్త్వము పరమాత్మ 
యనబరగుచున్నది. ఇది ముల్లోకములను ఆవరించి భరించుచున్నది. అక్షర తత్త్యమునకు పురుషుడు అను వ్యవహారము 
కూడా నుండుటచే సర్వాతిశాయియైన పరతత్త్యమును పురుషోత్తముడు అందురు. 


(శ్రుతివాక్యములను భిన్నప్రస్థానముల వారు భిన్నరీతుల అన్వయించిరి. ద్వైతులు జీవేశ్య్వరులకు భేదమునే నమ్ముదురు. 
విశిష్టాద్వైతులు బ్రహ్మము సగుణము, అనంతకల్యాణగుణయుక్తము అని భావింతురు. అద్వైతులు జీవేశ్వరుల కభేదమును 
నిశ్చయించిరి. వీరు జడపదార్థమైన ప్రపంచము కూడా (బ్రహ్మాభిన్నమనియే చెప్పుదురు. అద్వైతుల దృష్టియందు సత్పదార్థమంతయు 
ఒక్కటే. అదియే (బ్రహ్మము. వీరు “బ్రహ్మసత్యం జగన్నిథ్యా నేహనా నాస్తికించన సత్యంజ్ఞాన మనంతం (బ్రహ్మ తత్త్యమసి' 
ఇత్యాది (శుతివాక్యముల నాశ్రయించి తమ ఆధ్యాత్మికవిచారణను సాగించిరి. జీవాత్మ (బహ్మచైతన్యమునకు మారురూపమని 
వీరి మతము అయినచో జీవుడు సంసారగతుడై సుఖదుఃఖములు పొంద నేల? అను ప్రశ్న రాగా, అవిద్యచే నాతడు (ప్రకృతి 
కధీనుడై దేహాత్మ (భ్రాంతి కలిగియున్నాడని వీరి సమాధానము. అవిద్య తొలగగనే జీవగతాత్మ శుద్దమై తాను పరమాత్మ 
అంశమే కాని జడమైన (ప్రకృత్యంశము కాదని తెలిసికొనును. అవిద్యావరణచ్చేదమే మోక్ష హేతువు. 


సృష్టివిధానమును అద్వైతులు ఇట్టు అన్వయింతురు. (బ్రహ్మముకంటె జగత్తు వేరు కాదు. అదియు (బ్రహ్మపదార్థమే 
ఇది యెట్టు? ప్రకృతి శుద్దజడము పూర్ణవైతన్యము (బ్రహ్మమూ, జడమూ చైతన్యమని యొట్టు చెప్పనగును? అను (ప్రశ్నకు 
వీరిట్లు సమాధానము చెప్పుదురు. సృష్టికి బ్రహ్మమే ఉపాదానకారణము. కార్యమైన జగత్తు కారణమైన (బ్రహ్మము కన్న 
వ్యతిరిక్తముగా ఉన్నది కదా యన్నచో ఇది వివర్తోపాదానవే అని అన్వయింతురు. ఉపాదానము రెండు విధములు. 


పీఠిక -33 33 


పరిణామోపాదానము, వివరోపాదానము. క్షీరము దధిగా మారుట పరిణామోపాదనమునకు ఉదాహరణము. శుక్తిరజత (భ్రాంతి 
వివర్తోపాదానమునకు ఉదాహరణము. వివర్తోపాదానమునకు మూలము (భ్రాంతి లేక మోహము అని చెప్పవచ్చును. 
ముత్యపుచిప్పయందు వాస్తవముగా వెండి లేకున్నను ఉన్నట్టు భాసించి సంతోషమును కలిగించుచున్నది. అట్టే జగత్తు 
మిథ్యాపదార్థమైనను సత్యమువలె భాసించి మోహకారణమగుచున్నది. జగత్సృష్టికి మూలమైన ఈశ్వరశక్తిని అద్వైతులు మాయ 
అని వ్యవహరింతురు. ఈ మాయయొక్క తత్త్వము తెలియరాదని చెప్పుదురు. 'మమ మాయా దురత్యయా' అని గీతయు 
నుడువుచున్నది. ఈశ్వరగతమైనప్పుడు మాయ యనియు జీవగతమైనప్పుడు అవిద్య యనియు దీనికే సంకేతములు. ఇవి 
తొలగినప్పుడు జీవాత్మ వాస్తవముగ తాను పరమాత్మ సంబంధియనియు, (ప్రకృతి కాదనియు పరమార్థమును తెలిసికొనును. 
వేదాంతులుకూడ సాంఖ్యులు గుణవాదమును అంగీకరింతురు. (బ్రహ్మము మాత్రము గుణాతీతమని వారి భావన. మాయతో 
కూడిన (బ్రహ్మ పరాంశమే సృష్టికార్యము నిర్వహించు ననియు వాస్తవముగా (బ్రహ్మము నిష్రియ మనియు వారు (ప్రతిపాదింతురు. 


తిక్కనసోమయాజి బాదరాయణ మహర్షి ప్రోక్తమైన అద్వైతమునందు పరమ ప్రమాణబుద్ది కలవాడు. మధ్యమాధికారులకు 
హరిహరనాథరూపమును మూర్తముగ చిత్రించి చెప్పినను వేదాంతదృష్టితో ఆయన నిర్గుణ నిష్కియ శుద్ద పరబ్రహ్మమనియే 
బహుధా (ప్రపంచించి స్తుతించెను. తిక్కన మతములో మోక్షసిద్ధికి కేవలజ్ఞానము చాలదు. హరిహరాభేద జ్ఞానము కాని 
(బ్రహ్మైక్యజ్ఞానము కాని భక్తి సహితమైనప్పుడే ఫలము నిచ్చును. భక్తిరహితమైన శుష్కజ్ఞానము ఫలసిద్ది కావింపదని సోమయాజి 
నిశ్చయము. కావుననే (గ్రంథారంభ పద్యమందే 'భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికినో 
అని ్రకటించినాడు. వైదికధ్యాయిత ఆయనకిష్టమే కాని అది భక్తజన సంబంధియైనచో భగవంతునకు ఎక్కువ కూర్చునని 
సోమయాజి సందేశము. ఈ భావమునే 'వైదికమార్గ నిష్థమగు' అను పద్యమున విశదము చేసినాడు. హరిహరనాథుడు 
తిక్కనసోమయాజి “భేదము లేని భక్తిని అనుగ్రహముతో (ప్రశంసించినాడు. భక్తి సూచకముగా తిక్కన చేసిన స్తుతులు 
అసంఖ్యాకములు. నిరీశ్వరమైన సాంఖ్యమునకు ఆయన సుముఖుడు కాడు గనుక సేశ్వర సాంఖ్యమునే ఆశ్రయించి 
హరిహరనాథుని స్తుతించును. వేదాంతమునందు ఆయనకు అభిమతమైన మార్గము అద్ద్వైతపథము. (క్రింద నీయబడు 
ఉదాహరణములలో భక్తి, సేశ్వరసాంఖ్యము అద్వైతముల ఉజ్ఞ్యల వర్లకిర్మీరము శోభిల్లును. 


భవపాశబంధ సంబంధ విరామరామ; పరిపక్వవివేక నిరూఢ భక్తహృ(ధ్లంథి విభేదనా 4-1-333. 

అన్నమయత్వాది విరామోన్నతః జగదాధారా 4-1-334 

గుణతత్త్య వికార నియత్యభేద్య 4-2-363 

శ్రీత్వ శివాత్వాలంబన 4-3-1 అను ఈ చిన్న కందపద్యములో అద్వైత వేదాంతమంతయు ఇమిడ్చినాడు. 
హరిహరనాథ రూప(బ్రహ్మము వాస్తవముగా కర్భత్వరహితము. ఐనను స్వేచ్చచేతనే ఆయన లక్ష్మి పార్వతి యను తత్యాశ్లేషముచేత 
శబలితుడై జగత్కర్భ్భృత్వాది లక్షణము కలవాడగుచున్నాడు. అనగా నిష్ర్కియుడు క్రియాశీలి అయినవాడు. (ప్రకృతి రూపములైన 
లక్ష్మీ పార్వతీతత్త్యమునుండి మహదహంకారము లుద్భవించుచున్నవి. మహదహంకారాది వికృతుల కతీతుడైన యాశుద్ద 
(బ్రహ్మమే స్వలీలచేత వాటితో కూడినట్టు భాసించుచున్నాడు. 

నిరుపాధికా, గుణమయా, నిష్కియా 4-4-275 

అంతఃకరణ చతుష్టయ శాంతిసముద్య ద్వివేక సంపద్వేద్యా 4-4-276 

పురుషత్రయతా వివృతస్వభావ 4-5-405 


దుర్వహ పటుతాపతయ నిర్వాపణకరణ 4-5-406 


పీధిక -34 34 


సాక్షిత్వ నానా జగదవనపిధాన స్టైర్య దత్తావధానా 4-5-407 

యోగీంద్ర సంతతాంతర్యాగ పరీపాకరూప 5-1-1 

ఇద్దమాయావిలాసా 5-1-385 

నిత్యానిత్య వివేకవైభవ సమున్నిద్రాంత రంగస్సుట (ప్రత్యక్షా 5-2-332 

నైర్గుణ్య సముద్భాసి రహస్యానుభావ 5-2-333 

గుణవర్దన, నిష్కల, నిత్యపుష్కలా 5-3-413 

వికారవిదూర విలాసభాస్వరా 6-1-304 

దూరాంతిక దుగ్గమవిస్తార 6-1-305 

(దూరస్థం చాంతికే చ తత్‌ - భగవద్గీత) 

కర్మ సమ్మర్తనిరాసకర్మఠ 6-3-452 

క్షరణ రహితవృత్తీ 6-3-454 

వివిక్త యుక్త జనకౌశలభావిత 7-1-395 

మూల విద్యానవద్యా 7-2-383 

నిరుపమ గుణరాశీ - నిర్లుణత్వ (ప్రకాశీ 7-3-310 

ఈ పద్యమంతయు అన్వయ వ్యతిరేకములచేత హరిహరనాథ బ్రహ్మమును ప్రతిపాదించుచున్నది. ఆయన గుణరాశి. 
నిర్గుణుడు. నిర్మాణకార్యము నిర్వహించువాడు. అయ్యును వైష్కర్యధుర్యుడు. ఆయన స్ఫురిత బహుశరీరుడు అయ్యును 
శుద్దవైరూప్యసారుడు. 

మోహవ్యతికరతిమిర (ప్రధ్వంసనాదీపరూపా 7-4-337 

వీతరాగాదిగమ్యా 7-5-433 

సత్త్యనలినగంథరూప; నిత్యనిష్కియా 8-2-399 

'ప్రమితివిదూరా 8-2-400 


కేవల సత్త్యసద్మ మాయా వ్యవధూత్యేకాయనగమ్యా 9-2-1 (మాయానిరసనమను ఏక మార్గముచేత పొందదగినవాడు 


అనుట). 
మాయా వ్యాపారదూరా 10-2-134 
ప్రకృతి వికృతి భావప్రాప్త సాంఖ్యప్రదీప్తా 10-2-136 
“మూలప్రకృతి రవికృతిర్మహదాద్యాః ప్రకృతి వికృతయః అని సాంఖ్యవేత్తల భావము. 
సత్యత్వానంతత్వ నిరత్యయ శుభసారమయ సమగ వికాసా 11-1-188 'సత్యం జ్ఞాన మనంతం (బ్రహ్మ అని (శ్రుతి. 


సదసదనభిషిక్తా 11-1-189 'నసత్తన్నా సదుచ్యతే' గీతావాక్యము. 


పీర్రిక్ర -35 35 


త్య్వంతాహంతా నిరసన శాంతాంతః కరణయోగి జనవిజ్జేయా 11-2-186 తత్వమసి, అహం(బ్రహ్మాస్మి మున్నగు 
మహావాక్యముల సారము. 

నివృత్తి లంపటచిత్తోల్లాసన దక్షా 12-1-1 

మాయా వినిర్ముక్త ద్యోతన 12-1-398 

ప్రకృతి పురుషయోగీ 12-1-400 ఇది అచ్చపుసాంఖ్యభావన, వేదాంతమునందు రెండవదశ. 

వీతకారణా 12-4-455 

కామదూరానుభావ్యా; యమనియమ వికాసీ 12-4-457 

జరామరణనోదక పదస్మరణా 12-5-631 

సంగనిర్ముక్త భావ్యా 12-5-632 

వ్యామోహవిదూర 13-1-1 

మనోంతర్ముద్రా లతికాఫలత్వలసితా 13-2-476 

ప్రమద విషాదాదిద్వంద్వ మలావిహితాంతరంగవాసా 13-2-477 స్థితప్రజ్ఞుడు ద్వంద్వాతీతుడని గీతలో బహుధా 
చెప్పనైనది. 

వికృతిదశక షట్క స్వీకృతి (ప్రాఢవర్తీ 13-2-4786 పోడశవికారములు సాంఖ్యభావన అపగత కామరోషహృదయాంతరఖేలన 
కల్య (13-3-345) (అరిషడ్వర్గ నిరసనము). 

సత్తాధిష్టాన; తత్త్యంపదార్థరూపా 13-3-346 (త్రుటితాపత్వ సమున్నతాశ్రితజనా 13-4-449 

గుణసమతాను భూతిహృతికోవిద సార వివేక భవ్య 14-1-231 

సృష్టికి పూర్వము మూల(ప్రకృతియందు గుణసమత్వముండునని సాంఖ్యులు. 

నవ్యత్వపురాణత్వ దశావ్యపనయ దుర్షిరూప సౌందర్యా 14-1-232 

అనపేక్షిత ఫలతాశోభన మహనీయ(క్రియా విపాకాత్మక 14-3-227 
ఫలాభినంది లేని మహనీయుల (క్రియాపరిణామమైనవాడు. అనగా హరిహరనాథుడు ఫలాపేక్షలేని కర్మచేత అభిగమ్యుడు. 
ఫలాపేక్షతో చేసిన కర్మకు స్వర్గాదులు గమ్యము కావచ్చును. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత - (శ్రుతి 

తరుణ జరఠభావద్రావణోదారమూర్తీ 14-3-228 (భగవంతుడు నిత్యతరుణుడు. నిత్యవృద్దుడు అనుట.) 


ఆశాపాశవిమోచనోపకరణవ్యాకోచహృద్దామ 15-1-184 (ఆశాపాశమును విడుచుటయను సాధనముచే వికసించిన 
హృదయమునందు వసించువాడు) 


విద్యావిద్యాఘనచింతాంతిక దూరలసన 15-1-185 విద్యతో కూడిన చింతనకు సమీపమందును అవిద్యాచింతనకు 
దూరమునందును (ప్రకాశించువాడు హరిహరనాథదేవుడు. [క్రమాలంకారము. 


గత సంకల్ప్సాంతరంగస్టి తిస్మేరాకార 15-2-174 


నానాగమక్షీరోద్యన్నవనీతతాలసిత 15-2-174 


పీధిక -36 36 


(ఆగమ క్షీరములనుండి ఉద్భాసించు నవనీతము హరిహరనాథుడు) 

సమదవిమదదూరాసన్నరక్షాప్రసన్నా 15-2-176 ((క్రమాలంకారము) 

సంగిగాఢ (త్రితాపా 16-1-226 (సంగము కలవారికి అనగా విషయాసక్తులకు గాఢమైన తాపత్రయము కలిగించువాడా 
అనుట.) 

విస్తారోదారగుణత్రయ స్ఫుటవిశేషా; నిర్లుణాశ్లేష 17-1-77 సృష్టి నిర్మాణదశయందు గుణత్రయ విశిష్టుడు. సృష్టి 
పూర్వదశయందు నిర్గుణుడు. 

జన్యసకలద్రవ్యా 17-1-78 (సర్వపదార్థములు హరిహరనాథజన్యము.) 

మహావిద్యోన్మేషగాత్ర 18-1-1 

సాంఖ్య విద్యావహ 18-1-95 

హరిహరనాథ! సర్వభువనార్భిత! నన్‌ దయంజూడు మెప్పుడున్‌ 18-1-94, 
13 కవిత్రయ నుహాభారతం : వ్యాఖ్యానం 


తెలుగులో ఆదికావ్యమైన ఆం(ధ్రమహాభారతం అవతరించి వెయ్యేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు దానికి సమ(గ్ర వ్యాఖ్య 
వెలువడలేదు. ఆంధ్రుల అభిమానదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో కవిత్రయ మహాభారతానికి తెలుగులో 
శిష్టవ్యావహారిక భాషలో సరళవ్యాఖ్య వెలువడటం ఆం(ధ్రావళి ఆనందించే అపూర్వ సాహిత్యోత్సవం. శ్రీ తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు భారతీయ వైదిక ధర్మ ప్రచార మహోద్యమాన్ని చేపట్టి మహనీయంగా సాగిస్తున్నారు. అందులో ఈ పంచమ 
వేద వ్యాఖ్యాన ప్రణాళిక ఒక మహత్తర సారస్వత యజ్ఞం. ఏడుకొండలరాయడు మాత్రమే చేపట్టి ధర్మరక్షణ కళా ప్రావీణ్యంతో 
ఈ బృహత్తర ధర్మకార్యాన్ని ప్రజలకు ప్రసన్నంగా ప్రసాదించగలిగిన పరమదయాళువు. ఆ దేవదేవుడి కృపాకటాక్షంతో 
పండితులు వ్యాఖ్యానించిన పదునెనిమిది పర్వాల -ఈ దివ్యప్రబంధమండలిని పరిష్కరించి, సర్వాంగసుందరంగా ప్రచురించి, 
సామాన్యజనులకు అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారు చేసికొన్న వెలుగుల పుణ్యం. ఈ పవిత్ర మహత్తర 
ప్రయత్నానికి శ్రీ తిరుమలేశుడి పక్షాన బాధ్యత వహించి, అభ్యుదయ పరంపరను విజయవంతంగా సమకూరుస్తున్న 
మాన్యులు మహనీయులు టి.టి.డి.బోర్డు ఛైర్మన్‌; సభ్యులూ, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, వారి సహకారులూ, 
సంపాదకులూ, సంపాదక సలహామండలి సభ్యులూ, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులూ, 
పలురకాలుగా ఈ కార్యక్రమంలో తోడ్పడుతున్న అధికారులూ, అనధికారులూ ధన్యులు. వారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటి. అది రెండు భాగాలుగా వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విసృతమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటిగా, రెండు భాగాలుగా ప్రచురించబడింది. మొదటిభాగం 
నన్నయ రచించిన ఆరణ్యపర్వభాగం, రెండవభాగం ఎర్రాప్రగడ పూరించిన ఆరణ్యపర్వశేషం. ఈ విధంగా ఆరణ్యపర్వం 
విభజించబడి ప్రచురించటం తెలుగులో ఇది (ప్రథమం. నాల్గవ, అయిదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ సంపుటాలుగా విరాట, 
ఉద్యోగ, భీష్మ (ద్రోణ, కర్ణ పర్వాలు వెలువడ్డాయి. తొమ్మిదవ సంపుటిగా శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు వెలశాయి. పదవసంపుటిగా 
శాంతిపర్వం రెండు భాగాలలో వెలువడింది. పదకొండవ సంపుటిగా ఈ ఆనుశాసనిక పర్వం వెలువరించటం జరుగుతున్నది. 


ఆనుశాసనిక పర్వంలోని మొదటి రెండాశ్వాసాలకూ వ్యాఖ్యానం రచించారు (ప్రసిద్ద విమర్శకులూ కవులూ అయిన 
డాక్టర్‌ తుమ్మపూడి కోటేశ్యరరావుగారు, తృతీయ చతుర్భాశ్వాసాలకు వ్యాఖ్యను సంతరించారు (ప్రసిద్ద సాహిత్యాచార్యులు 
డాక్టర్‌ శలాక _రఘునాథశర్మగారు, పంచమాశ్వాసానికి వ్యాఖ్య రచించిన వారు (ప్రసిద్ద పరిశోధకులు, కవులు 


పీధిక -37 37 


డాక్టర్‌ యం.కులశేఖరరావుగారూ, 


ప్రముఖ కవులూ, విద్వన్మణులూ శ్రీ ముదివర్తి కొండమాచార్యులుగారు. ఈ పర్వానికి సంపాదకుడుగా నేను పీఠికను 


సంతరించాను. ఇవి ఆంధ్రుల ఆమోదాన్ని పొందుతాయని ఆశిస్తున్నాను. 


ఈ సంపుటి ఈ విధంగా రూపొందటానికి తోడ్పడిన మి(త్రులు, విద్వన్మణులు డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుం 
జయరావుగారికి, శ్రీ సత్యరామ్‌ _ ప్రసాదుగారికి, శ్రీ జి.రాధాకృష్ణగారికి, శ్రీమతులు సుశీలా, లక్ష్మీవిద్యానాథులకూ, డాక్టర్‌ 


వి.యన్‌.లక్ష్మికీ నా కృతజ్ఞతలు. 


శ్రీ 


పరమ కల్యాణభద్రమూర్తి అయిన శ్రీ పద్మావతీ సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి వేదవేద్యులు, వేదాంతగమ్యులు, 
పరతత్యరూపులు. అయినా భక్తసులభులు, సాహిత్య సంగీత కళాప్రియులు, రసానందమూర్తులు. ఆ స్వామికి ఈ పంచమవేదం 
అక్షరమైన తోమాలసేవ, వ్యాఖ్యానం సుగంధ పరిమళసేవ; విశేషాంశాలు ఉజ్ఞ్యులాలంకారసేవ; పీఠిక ఆ విరాణ్మూర్తికి మంగళ 
నీరాజనసేవ, ఈ పర్వం శ్రీ స్వామివారికి సారస్వతమైన అక్షరార్చన. 

సత్య శివ సుందర రూపులైన శ్రీ స్వామివారి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యాన సంపుటిని వాజ్మయారాధనలోని భాగంగా 


పుణ్యపూజకు సుమమంజరిగా సమర్సించుకొంటున్నాను. విశ్వ శ్రేయస్సును (ప్రసాదించుమని స్వామివారిని వేడుకొంటున్నాను. 


హైదరాబాదు 
15-8-2005 ప్రధాన సంపాదకుడు 
కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 


తిరుమల తిరుపతి దేవస్థానం. 


38 


ఆనుశాసనిక పర్వ కథాసారం -38 


ఆనుశాసనిక పర్వ కథాసారం 


ప్రశ్నోత్తర మాలిక: 


ధర్మరాజు న 


ప్రశ్న 1: 


ప్రశ్న 2: 


ఉత్తరం : 


ధర్మరాజు భక్తి వినయాలతో అడుగుతూ ఉండగా భీష్ముడు అతడి ప్రశ్ళలకు తగిన సమాధానాలు ఈయనారంభించాడు. 


పితామహా! మునులు కూడా గౌరవించే పుణ్యమూర్తివి నీవు. ఎన్నో నీతులను, ధర్మాలను దయతో నాకు 
బోధించావు. అయినా నాకు శాంతి కలగలేదు. పట్టుదలతో చుట్టాలను పక్కాలను చంపుకొన్నాను. నీపై 
కోపంతో (క్రూరకర్మ చేసి నిన్ను పడగొట్టాను. ఈ రెండూ నా మనస్సును తీవ్రంగా బాధిస్తున్నాయి. లోభి 
అయిన దుర్యోధనుడు రాజ్యం పంచుకొని అనుభవించటానికి అంగీకరించలేదు. నేను కూడా కోపం మాని 
అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరివలన ఇంతటి కీడు పుట్టింది. ఏ విధంగా కూడా నాకు 
పశ్చాత్తాపం తప్పటంలేదు. 


ధర్మరాజా! చంపటానికి మనుజుడు కర్త కాడు. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్పుతాను వినుము. 
గౌతమి అనే పేరుగల (బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమె శాంత స్వభావురాలు. ఆమె కొడుకు విధివశాన పాము 
కరిచి చనిపోయాడు. ఆమె దుఃఖిస్తూ ఉండగా, ఒక కిరాతుడు పామును తాడుతో కట్టి తెచ్చి దాని తలను 
నరకబోయాడు. గౌతమి అతడిని వారించింది. “విధి వశాన పాము కరిచింది. దీనికి అల్పులు బాధపడతారు. 
పామును చంపితే బిడ్డ బ్రతుకుతాడా?” అని వారించింది. అర్జునకుడు అనే ఆ బోయవాడిని పేరుకు తగినట్టు 
(ప్రవర్తించుమన్నది. శృత్రువునైనా తనచేత చిక్కినప్పుడు చంపటం న్యాయం కాదన్నది. కిరాతుడు ఆమె 
మాటలను అంగీకరించలేదు. క్రూరజంతువును చంపటం పాపం కాదని వాదించాడు. ఆ మాటలు విన్న పాము 
'తాను మృత్యుదేవత పంపగా వచ్చిన సాధనమే కాని స్వయంగా కర్తను కానని వాదించింది. అంతలో 
మృత్యువు అక్కడికి వచ్చి తనను యముడు పంపగా వచ్చానని, బాలుడి చావుకు తాను కారణం కాననీ 
పేర్కొన్నది. కాని, బోయవాడు వారిద్దరూ పాపానికి వశమైన మనస్సుతో వ్యవహరించారు కాబట్టి బాలుడి 
మరణానికి వారే బాధ్యులని వాదించాడు. అంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చి బోయవాడితో ఇట్లా 
అన్నాడు. నేనూ, పామూ, మృత్యువూ ఈ బాలుడి చావుకు కారణాలు కాము. అతడి కర్మయే దానికి కారణం. 
జీవుడు తన కర్మఫలాన్ని తప్పించుకొనలేడు. కాబట్టి పామును వదలిపెట్టుము, అన్నాడు. కిరాతుడికి జ్ఞానోదయమై 
పామును వదలి పెట్టాడు. 


కాబట్టి ధర్మరాజా! నీవూ దుఃఖాన్ని వదలిపెట్టుము. యుద్దంలో బంధువులు మరణించటానికి కారణం 
వారి కర్మలే కాని నీవు కాని, దుర్యోధనుడు కాని కాదు. ఈ సత్యం తెలిసికొని శాంతిని పొందుము. 


గృహస్థాశ్రమంలో ఉండికూడా మృత్యుభయం పోగొట్టుకొనవచ్చునా ? 


ధర్మానికి స్థిరంగా నిలబడగలిగితే గృహస్థుడు ముక్తిని పొందగలడు. దీనికి ఒక కథ చెప్పుతాను వినుము. 
పూర్వం మనువంశంలో దుర్యోధనుడు అనే అందమైన రాజు ఉండేవాడు. అతడి సౌందర్యాన్ని చూచి 


ప్రశ3 : 


ఉత్తరం : 


ప్రశ్న 


ఉత్తరం : 


4: 


ఆనుశాసనిక పర్వ కథాసారం -39 39 


నర్మదానది మోహించి స్త్రీ రూపం తాల్చి వివాహమాడింది. వారిరువురికీ సుదర్శన అనే సుందరాంగి పుట్టింది. 
ఆ రాజు ఆ కన్యను అగ్ని సేవకు నియోగించాడు. అగ్నిదేవుడు ఆ కన్య సౌందర్యానికి ముగ్దుడై ఆమెను 
కోరాడు. ఆమె పెద్దల నడిగి తనను వివాహమాడుమని చెప్పింది. దుర్యోధనుడు ఒక మహాయజ్ఞం చేస్తూ 
విప్రులకు దానాలిచ్చే సందర్భంలో అగ్నీ బ్రాహ్మణ వేషంతో సుదర్శనను తన కిచ్చి వివాహం చేయుమని 
రాజును కోరగా పేదబాపడికి కన్యనివ్వటానికి దుర్యోధనుడు ఇచ్చగించలేదు. దానితో అగ్ని కోపించి యజ్ఞంలో 
తన తేజస్సును ఉపసంహరించుకొన్నాడు. బుత్విక్కులు దానికి భయపడి మంత్రాలను పఠించటం 
మొదలుపెట్టారు. అగ్ని తన మనసులోని మాటను వారికి చెప్పాడు. దుర్యోధనుడు సంతోషించి సుదర్శనను 
అగ్నిదేవుడి కిచ్చి వివాహం చేశాడు. అగ్ని సంతోషించి మరల తన తేజస్సును ప్రకాశింపజేసి యజ్ఞాన్ని సఫలం 
చేశాడు. వారిరువురికి సుదర్శనుడు అనే కొడుకు పుట్టాడు. అతడు పెద్దవాడై రాజ్యభారాన్ని వహించి నిర్వహించాడు. 
అతడికి ఓఫఘువంతుడు, అతడికి ఓఘరథుడు, ఓఘవతి అనే కొడుకు, కూతురు పుట్టారు. ఓఘవతిని 
సుదర్శనుడి కిచ్చి పెండ్లి చేశాడు. అతడు గృహస్థాశ్రమాన్ని పాటిస్తూ మృత్యువును జయించాలని నిశ్చయించాడు. 
ఓఘవతితో కలిసి కురుక్షేత్రంలో ఒక ఆశ్రమం కట్టుకొని నివసించాడు. అతిథిపూజను నిత్యవ్రతంగా స్వీకరించాడు. 
అతిథులు ఎవరి ఇంట్లో తమ కోరికలన్నీ తీర్చుకోగలుగుతారో ఆ యజమానుడూ, యజమానురాలూ 
కృతార్ణులౌతారని ఆ దంపతులు విశ్వసించారు. అతిథి యజమానురాలిని కోరినా జాగుప్పపడకుండా అతడిని 
సంతోషపెట్టాలని నిశ్చయించారు. ఒకనాడు సుదర్శనుడు సమిధల కొరకు అడవికి పోగా ధర్మదేవత (బ్రాహ్మణ 
రూపంలో అతిథి అయి వచ్చి ఆమెను కోరాడు. గృహస్థధర్మాలు అతడికి తెలియజెప్పినా అతడు ఆమెను 
వాంఛించాడు. భర్త నియమాన్ని మనస్సులో భావించి ఆమె అంగీకరించింది. అతిథి ఆమెను చాటుకు తీసుకొని 
వెళ్ళాడు. అంతలో సుదర్శనుడు వచ్చి భార్యను పిలిచాడు. ఆమె పలుకలేదు. ఆమె తనను సేవిస్తున్నదని అతిథి 
పలికాడు. తైకరణశుద్దిగా ఆమె చర్యకు సుదర్శనుడు హర్షించాడు. అప్పుడు ధర్మదేవత సంతోషించి, తన 
తేడోమయరూపాన్ని ప్రదర్శించి అతడిని ప్రశంసించాడు. ప్రతిజ్ఞకు లోపం జరిగితే చంపటానికి మృత్యువు వెన్నంటే 
ఉన్నదనీ, దానిని సుదర్శనుడు జయించాడనీ ధర్మదేవత ప్రకటించాడు. ఆ భార్యాభర్తలకు బొందితో స్వర్ణాన్ని 
ప్రసాదించాడు. ఓఘవతి తన మనస్సులోని సగభాగంతో పుణ్యనదిగా ప్రవహిస్తుందనీ మిగిలిన సగంతో భర్తను 
సేవిస్తుందనీ అనుగ్రహించాడు. ధర్మరాజా! అతిథి పూజాధర్మంతో గృహస్థు మృత్యువును జయించవచ్చునని ఈ 
కథవలన తాత్పర్యం (గహించుము. 


క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారికి గుణ కర్మలతో బ్రాహ్మణత్వం సిద్దిస్తుందా? 


(బ్రాహ్మణత్వం కడు దుర్లభం. ఎన్నో జన్మల ఫలం. ఈ సంగతి 'ఇంద్ర మతంగ సంవాదం” అనే ఇతిహాసంవలన 
స్పష్టమౌతుంది. మతంగు డనే బ్రాహ్మణ బాలుడు తండ్రి పంపున ఒక యజ్ఞానికి పోతూ దారిలో ఒక గాడిద 
పిల్లను కర్రతో కొట్టాడు. అది బాధతో తల్లిగాడిదతో చెప్పింది. ఆ తల్లిగాడిద ఆ బాలుడిని 'చండాలుడా”! అని 
తిట్టింది. ఆ తిట్టుకు కారణ మడిగి తెలిసికొని తన తల్లికి ఒక మంగలివలన పుట్టినట్టు (గ్రహించి, ఆ సంగతి 
తండ్రికి చెప్పి, తపస్సుచేత (బ్రాహ్మణత్వాన్ని పొందుతానని చెప్పి ఇంద్రుడిని గురించి తపస్సు చేయ మొదలు 
పెట్టాడు. ఇంద్రుడు (ప్రత్యక్షమై (బ్రాహ్మణత్వం ఇతర జాతులకు లభించేది కా దని చెప్పినా వినక మతంగుడు ఘోర 
తపస్సు చేయసాగాడు. ఎంత తపస్సు చేసినా శరీరం శుష్కించిందే కాని (బ్రాహ్మణత్వం సిదించలేదు. 
ఠా 


విశ్వామి(త్రు డెట్టా (బ్రాహ్మణత్యాన్ని పొందగలిగాడు ? 


జహ్నుడి కులంలో గాధి జన్మించాడు. అతడి కూతురు సత్యవతి. ఆమెను భృగుకులంలో పుట్టిన బుచీకుడు 


40 


ప్రశ 5: 


ఉత్తరం : 


ప్రశ 6 : 


ఉత్తరం : 


ప్రశ7 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -40 


భార్యగా నిమ్మని గాధిని కోరాడు. అతడికి ఇష్టం లేక ఒక చెవి నల్లగా ఉన్న వేయి తెల్లని గుర్రాలను శుల్కంగా 
అడిగాడు. బుచీకుడు వరుణుడిని యాచించాడు. అతడు కరుణించి “ఎక్కడ కోరితే అక్కడ అటువంటి 
గుర్రాలు పుట్టగలివని వరమిచ్చాడు. అతడు గంగానది ఉత్తరతీరంలో నియమంతో సంకల్పించగా నేలనుండి 
వేయి గుర్రాలు పుట్టాయి. ఆ స్థలానికి అశ్వతీర్థమనే పేరు కలిగింది. బుచీకుడు ఆ గుర్రాలను గాధికి 
శుల్కంగా సమర్పించాడు. గాధి సత్యవతి నిచ్చి అతడికి వెంటనే పెండ్లి చేశాడు. బుచీకుడు సంతానం 
కావాలనుకొని భావించి బ్రాహ్మణత్వం గల కొడుకు నిచ్చే ఒక చరువును కల్పించాడు. బ్రాహ్మణ కుమారుడి 
నిచ్చే చరువును తన భార్యను, క్షత్రియత్వంగల కొడుకు నిచ్చే చరువును ఆమె తల్లిని తీసికొని బుతుకాలంలో 
భార్యను మేడిచెట్టును, అత్తను రావిచెట్టును కౌగలించుకొనేటట్టు నిర్దేశించాడు. కాని, దైవవశాత్తు తల్లీకూతుళ్ళు 
వాటిని వ్యత్యాసంగా చేసి గర్భాలు తాల్ఫారు. దానిని (గ్రహించిన బుచీకుడు భార్యకు ఆ సంగతి తెలియచెప్పాడు. 
సత్యవతి దుఃఖించి తనకు (బ్రాహ్మణత్వం గల కొడుకు కలిగేటట్లు వరమిమ్మని కోరింది. బుచీకుడు 
దయామయుడై ఆమెకు బ్రాహ్మణుడు పుట్టుతాడనీ, అతడి కొడుకు రాజలక్షణాలు కలిగి ఉంటాడనీ వరమిచ్చాడు. 
దానివలన సత్యవతికి జమదగ్ని బ్రాహ్మణ తేజస్సుతో పుట్టాడు. అతడికి పరశురాముడు క్షత్రియ తేజస్సుతో 
కలిగాడు. గాధి భార్యకు విశ్వామిత్రుడు పుట్టాడు. చరుతరుగుణాల తారుమారువలన అతడిలో బ్రాహ్మణత్వ 
స్ఫురణ, తపశ్శక్తి ఎక్కువగా కలిగాయి. 


వీతహవ్యుడనే రాజు బ్రాహ్మణత్వాన్ని పొందాడని వింటాం. ఆ సంగతి తెలుపుము. 


మను వంశజుడైన హైహయుడికి (ఇతడికే వీతశమ్యుడనే మరొక పేరుండేది) పదిమంది భార్యలవలన వందమంది 
వీరపుత్రులు పుట్టారు. వారందరు కలిసి కాశీరాజైన హర్యశ్వుడిని యుద్దంలో చంపారు. ఆ తరువాత అతడి 
కొడుకు సుదేవుడినీ చంపారు. అతడి కొడుకు దివోదాసుపై కూడా దాడి చేసి ఓడించారు. అతడు భరద్వాజ 
మహర్షిని ఆశ్రయించి హెహయులనుండి తన వంశ రక్షణాన్ని కోరాడు. ఆ మహర్షి యజ్ఞంనుండి ప్రతరనుడు 
త rte oa యె Sy లు 
అనే పుత్రుడిని సృష్టించి రాజుకు ఇచ్చాడు. అతడు ఆ నూరుగురు హైహయులను చంపి వీతహవ్యుడి మీదకు 
పోయాడు. అతడు భయపడి భృగుమహర్షిని ఆశ్రయించాడు. అతడు తన ఆశ్రమంలోని శిష్యులలో ఆ 
రాజును దాచాడు. ప్రతర్షనుడు భృగుమహర్షి వద్దకు వెళ్ళి, వీతహవ్యుడిని తనకు వశం చేయుమని కోరాడు. 
అప్పుడు భృగుమహర్షి తన ఆశ్రమంలో అందరూ (బ్రాహ్మణులే ఉన్నారని పలికాడు. ఆ మహర్షి మాటవలన 
వీతహవ్యుడు బ్రాహ్మణుడయ్యాడు. ప్రతర్రనుడు సంతోషించి వెళ్ళిపోయాడు. వీతహవ్యుడు అనేకమంది బ్రాహ్మణ 
పుత్రులను కన్నాడు. ఆ వంశానికి అతడే మూలపురుషు డయ్యాడు. 


దైవం, పౌరుషం ఈ రెండింటిలో ఏది గొప్పది? 


పురుషకారం చేను, దైవం బీజం. ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేస్తే మానవుడు ఫలాన్ని పొందుతాడు. 
దైవం సహకరించకపోతే పురుషకారం ఫలం పొందలేదు. అగ్ని కొంచెమైనా గాలితో పెరిగి ప్రకాళించినట్లు 


మంచిపనులు చేయటంవలన దైవానుకూల్యం పెరుగుతుంది. నేయి తగ్గిపోతే దీపకాంతి తగ్గినట్లే పురుషకారంలో 
పవిత్రత లోపిస్తే దైవానుకూల్యం కూడా లోపిస్తుంది. కాబట్టి దైవ పౌరుషాలు రెండూ సమానమే. 


సత్కర్మవలన కలిగే ఫలాలు ఎటా ఉంటాయి? 
శ్రి పె 


సత్కర్మలకూ, దుష్కర్మలకూ తగిన సమయాలలో వాటికి తగిన ఫలితాలు కలుగుతాయి. లోకానురక్తులకు 
పాప పుణ్య కర్మలు దుఃఖాన్ని కలిగిస్తాయి. విరక్తులకు ఆ ఫలాలు కలుగవు. 


ప్రశ 8 : 


ఉత్తరం : 


ప్రశ9 : 


ఉత్తరం : 


ప్రశ్న 10 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -41 41 
తమ జీవితాలకు ఆధారమైన యజమాని పట్ట ఆ(శ్రితులు ఎట్లా నడచుకొనాలి ? 


తనను కాపాడిన యజమాని ఆ(్రితులు రక్షిస్తారు. ఉదాహరణకు ఒక కథ. కాశీదేశంలో ఒక వేటగాడు 
విషబాణాన్ని ఒక లేడిపై ప్రయోగించగా అది గురితప్పి ఒక ఫలవృక్షాన్ని తాకింది. దాని ప్రభావం వలన ఆ 
చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివసిస్తూ ఉన్నది. ఎండిపోయిన చెట్టును వీడిపోకుండా 
చిలుక ఆ చెట్టుతొర్రలోనే ఉండసాగింది. ఇంద్రుడు ఆ చిలుకను మరొక ఫలవృక్షాన్ని ఆశ్రయించుమని సలహా 
ఇచ్చాడు. కాని, చిలుక చెట్టు పండినపుడు ఉండటం, ఎండినపుడు విడిపోవటం కృతఘ్నత కదా అని 
సమాధానం చెప్పింది. ఇంద్రుడు సంతోషించి చిలుకను వరం కోరుకొను మన్నాడు. వెంటనే చిలుక 'స్వామీ! 
ఈ చెట్టుకు పూర్వవైభవాన్ని అను[గ్రహించుము”' అని కోరింది. ఆ విధంగా ఆగ్రితురాలివలన ఆ చెట్టుకు మేలు 
జరిగింది. ఇది ఆశిత లక్షణం. 


యజమానులు ఆ(్రితులలో ఎవరిని ఎట్టా ఆదరించాలి ? 


రాజు (బ్రాహ్మణుడిని కొడుకువలె కాపాడాలి. గురువువలె గౌరవించాలి. అగ్నివలె పూజించాలి. అతడిని 
అవమానిస్తే ఆపద కలుగుతుంది. వ్యాసమహర్షి శల్యుడితో జ్ఞానాలలో ఉత్తమ జ్ఞానమేది? అనే అంశాన్ని 
వివరిస్తూ యజ్ఞమూర్తి విష్ణువు, అతడిని తెలియటమే ఉత్తమ జ్ఞానం. ఆ విష్ణువే శ్రీకృష్ణుడు. ఆ(్రితుడైన 
శ్రీకృష్ణుడే నీవు ఆశ్రయించదగిన పరమజ్ఞానమని తెలియటం ఉత్తమ జ్ఞానం. అదియే (బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలం 
అని చెప్పాడు. 


గరుత్మంతుడు మహాత్ముడని విన్నాను. అతడి కథను చెప్పుము. 


భీష్ముడు శ్రీకృష్ణుడిని చూచి “స్వామీ! నీవు ఆ గరుత్మంతుడవని విన్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి 
అడుగుతున్న ఆ రాజు కోర్కెను తీర్చుమని' అన్నాడు. భీష్ముడు చెప్పటం (ప్రారంభించాడు. 


కశ్యప (ప్రజాపతికి కద్రువ, వినత అనేవారు ఇద్దరు భార్యలు. భర్త వలన కద్రువ వేయిమందినీ, వినత 
ఇద్దరినీ కొడుకులను వరాలుగా పొందారు. 1500 సంవత్సరాలు గడచిన తరువాత కద్రువ పెట్టిన గ్రుడ్లనుండి 
వేయి పాములు పుట్టాయి. వినత గ్రుడ్డు పిగలలేదు. ఆమె అసూయతో ఒక గుడ్డును పగులగొట్టింది. 
అందులోనుండి సగం శరీరం గల అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి 
అయ్యేటట్టు శపించాడు. ఆ తరువాత అయిదువేల సంవత్సరాలకు రెండవ అండం నుండి మహా బలవంతుడు 
పుట్టి, తల్లికి దాస్యవిముక్తి చేస్తాడని అనుగ్రహించాడు. గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్చగా అంతరిక్షంలో 
తిరుగుతూ (బ్రహ్మ సూచించిన ఆహారాన్ని (గహిస్తూ ఉన్నాడు. అరుణుడు సూర్యుడిని సేవించటానికి వెళ్ళాడు. 


ఒకనాడు కద్రూ వినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చెశృవాన్ని చూచారు. ధవళకాంతులతో 
వెలుగొందుతున్న ఆ ఇంద్రాశ్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. కద్రువ ఆ గుర్రం తోక నల్లగా 
ఉన్నది కదా! అని అన్నది. వినత దానికి అంగీకరించలేదు. తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం 
చేసేటట్టు పందెం వేసికొన్నారు. ఆనాడు పతిసేవకు సమయం కావటంతో ఇంటికి వెళ్ళి, మరునాడు ఉదయం 
వచ్చి సత్యాసత్యాలు నిరూపించుకొనాలని నిశ్చయించుకొన్నారు. ఆ రాత్రి కద్రువ కుటిలబుద్దితో తన 
కొడుకులతో కుతం(త్రం చేసింది. కొడుకులను తోకకు వ్రేలాడి అది నల్లగా తోచేట్టు చేయండని అడిగింది. 
చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు. వారిని జనమేజయుడు చేయబోయే 


42 


ప్రశ్న 11: 


ఉత్తరం : 


ప్రశ్న 12: 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -42 


సర్పయాగంలో హతులయ్యేట్టు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది. ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు 
తల్లి మాటను పాటించి ఉచ్లైశ్రవ వాలానికి నల్లగా ॥్రేలాడి నిలిచారు. వినత కద్రువకు దాసిగా ఉండవలసి 
వచ్చింది. సవతిని హీనంగా చూస్తూ దాస్య వృత్తిని చేయించుకొనేది కద్రువ. వినత గరుత్మంతుడివలన తనకు 
దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది. 


ఒకనాడు నారదుడివలన (ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృదాస్యాన్ని తొలగించటానికి పూనుకొని 
కద్రువ వద్దకు వచ్చి వేడుకొన్నాడు. అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసికొమ్మని కద్రువ గరుత్మంతుడిని 
ఆజ్ఞాపించింది. అమృతాన్ని తెస్తానని శపథం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యప (ప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని 
ఇ ఇస వో 
కోరుకొన్నాడు. 


ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తుంటాడు. జలం మధ్య అగ్ని మండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో 
భయంకర రాక్షసులు రక్షిస్తుండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుంది. దానిని సాధించటం దేవతలకైనా 
సాధ్యం కాదు. దానిని సాధించాలంటే గరుత్మంతుడు తూర్పు సముద్రం చెంత ఉండే మహా పర్వతం మీద రెండు 
మహా గజ కచ్చపాలున్నాయి. ఆ రెండూ పూర్వకాలంలో మధుకైటభులు. పరస్పరం ఘర్షణపడుతుంటాయి. ఆ 
సందర్భంలో ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలంవలన గరుత్మంతుడు అమృతాన్ని హరించగలడని కశ్యపుడు 
సూచించాడు. గరుత్మంతుడు తన వాడి గోళ్ళతో ఆ గజ కచ్చపాలను పట్టి ఆకాశానికి ఎగిరి, ఐదు యోజనాల 
పొడవున ఉన్న ఒక మహావృక్షశాఖ మీద వాలాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మ మీద మహామునులు 
తపస్సు చేసుకుంటున్నారు. అందువలన ఆ కొమ్మ కిందపడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు 
ఎగిరాడు. మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మనుండి దిగిపోయారు. ఆ కొమ్మను దురాచారంతో 
అపవిత్రమైన కులింద దేశ సముద్ర ప్రాంతంతో వదలుమని చెప్పారు. గరుత్మంతు డాపని చేసి, ఒక మహాగిరి 
శిఖరం మీద విశాల ప్రాంతంలో గజకచ్చపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతమున్న స్థానానికి చేరాడు. 
దానిచుట్టూ మండుతున్న అగ్నిని దాటటానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు. కొండంత వెన్నను 
అగ్నిపై ఉంచుమని పితామహుడు ఉపాయం చెప్పాడు. సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి దాని 
ఉద్దుతి తగ్గటంతో అమృతభాండంపై లంఘించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమై 
పోవటంతో అతడు విముఖుడయ్యాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందుపెట్టి తల్లి దాస్యానికి 
విముక్తి కలిగించాడు. అమృతం తేవటమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి, మరల ఆ అమృతాన్ని 
ఇంద్రుడికి ఒప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు. పాములపై పగ సాధించాడు. ఇంద్రుడు 
గరుత్మంతుడిని సాక్షాద్‌ విష్ణువుగా కీర్తించి, భవిష్యత్కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడుగా అవతరించి లోకకల్యాణం 
నిర్వహిస్తాడని ప్రకటించాడు. ధర్మరాజా! ఈ గరుత్మంతుడి కథ ముక్తికి సోపానం. నీవు విని ధన్యుడవైనావు. 


(బ్రాహ్మణుడికి ఏదైనా ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వనివాడు ఏ గతి పొందుతాడు? 


పూర్వజన్మలో బ్రాహ్మణుడికి ఇస్తానన్నది ఇవ్వకపోవటంవలన నక్కగా పుట్టి పీనుగు మాంసం తినే గతి పట్టిన నక్క 
కోతి కథనం భీష్ముడు వినిపించాడు. 


గొప్పగుణాలున్న హీనవర్హుడికి మంత్ర తంత్రాదులు బోధించటం ధర్మమా? కాదా? 


బ్రాహ్మణుడు మూడు కులాలవారికి మాత్రమే పరీక్షించి మంత్ర తంత్రాదులు చెప్పాలని ఒక కథ భీష్ముడు 
తెలిపాడు. 


ప్రశ్న 13 : 


ఉత్తరం : 


ప్రశ 14 : 


ఉత్తరం 


ప్రశ 15 : 


ఉత్తరం : 


ప్రశ్న 16 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -43 43 
లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివసిస్తుందో తెలుపుము. 


ఒకసారి లక్ష్మీదేవి రుక్మిణీదేవితో తన నివాస స్థానాలను గురించి ఇట్లా చెప్పింది. నిత్యసత్యులు, శౌచనిరతులు, 
గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, నిర్మలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానం, తపం, దానం, (బ్రహ్మచర్యం, 
శమం మొదలైన గుణాలు కలవారు లక్ష్మీ నివాసస్థానాలు. (క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, దుష్టబుద్దుల 
పాలిట లక్ష్మి ఉండదు. గృహనీతి గల ప్రీలయందు లక్ష్మి ఉంటుంది. పతి వ్యతిరేకులు, కఠిన చిత్తలు, అధిక 
నిద్రాసక్తలు అయిన (ప్రీలయందు లక్ష్మి ఉండదు. సరస్సులలో, పూల తోటలలో లక్ష్మి నివసిస్తుంది. 


స్రీ పురుషుల రతిలో ఎవరికి ఎక్కువ సుఖ ముంటుంది? 


భంగాస్వనుడు అనే రాజు ఇంద్రుడికి ఇష్టం లేని యజ్ఞం చేసి నూరుగురు కొడుకులను పొందాడు. అతడు 
ఒకసారి వేటకు వెళ్ళినపుడు ఒక కొలనులో దిగి నీరు (త్రాగి (స్త్రీగా మారిపోయాడు. ఆశ్చర్యంతో అతడు 
నగరానికి తిరిగి వచ్చి, మం(తులకు, బంధువులకు జరిగింది తెలియచెప్పి, కొడుకులకు రాజ్యం కట్టబెట్టి, 
అతడు అడవికి వెళ్ళి మునులతో కలిసి నివసించాడు. స్త్రీ రూపంలో ఉన్న అతడిని ఒక ముని (ప్రేమించి 
వరుసగా ఆమెయందు నూరుగురు కొడుకులను పొందాడు. రాజు ఆ కొడుకులను కూడా పూర్వ పుత్రులతో 
చేర్చి, రాజ్యసుఖాలను కలిగించాడు. ఇంద్రుడు ఆ శుభ పరిణామాలకు అసూయపడి రాకుమారుల నడుమ 
కలతలు రేపి, వారిని యుద్దంలో చనిపోయేటట్టు చేశాడు. (స్తీ రూపంలో ఉన్న ఆ రాజు రోదించాడు. ఇంద్రుడు 
కరుణించి కొందరు కొడుకులను (బ్రతికిస్తానన్నాడు. (స్తీ రూపంలో ఉన్న ఆ రాజు తాను స్త్రీగా ఉన్నప్పుడు 
కలిగిన కొడుకులను (బ్రతికించుమని కోరాడు. ఇంద్రుడు దానికి కారణమడిగాడు. తల్లికి బిడ్డల మీద ప్రేమ 
ఎక్కువ అని అతడు సమాధానం చెప్పాడు. ఇంద్రుడు సంతోషించి అతడికి పోయిన మగతనాన్ని కూడా 
ఇస్తానన్నాడు. అప్పుడు ఆ రాజు తనను 'ప్రీగానే ఉండనిమ్మని ఇంద్రుడిని కోరాడు. దానికి ఇంద్రుడు 
ఆశ్చర్యపడి కారణం అడుగగా 'రతిలో పురుషులకంటె (స్త్రీలకు సుఖమెక్కువ కాబట్టి నేను స్ర్తీగానే ఉండి 
సుఖించాలని కోరుకొంటున్నాను" అని అన్నాడు. ధర్మజా! ఈ తాత్పర్యం తెలిసికొమ్ము. 


సంసార చక్రంలో పడి తిరుగకుండా ముక్తిని కలిగించే విష్ణుభక్తిని బోధించుము. 


శాశ్వత సుఖం పేరే మోక్షం. అదే నిర్వాణం. పురుషాతీతంగా ప్రకృతి ఉంటుంది. దానిని నిరూపించటం కష్టం. 
అదే సంసార చక్రం. దానిని (త్రోసివేయటమే మోక్షం. అది పొందాలంటే కామ(క్రోధాలను జయించి మనస్సును 
సత్త్వగుణ భరితం చేసికొనుము. అదే వైష్ణవ ధర్మం. దానిని అనుసరించి సంసార భయాన్ని జయించుము. 


ఆధ్యాత్మికం, అధిదైవం, అధిభూతం అనే మూడు తత్తాలకు ఆధారమై, వాటిలో తానూ జీవిస్తూ కర్తా భర్తా, 
హర్తా అయిన భగవంతుడిని గురించి చెప్పుము. 


సనత్సుజాతుడు నారదుడికి చెప్పిన తత్త్యసారం వినుము. అవ్యక్తమైన విష్ణువు తన స్వరూపంతో తానుంటాడు. 
అతడు పదివేల యుగాలు నిద్రపోయి లేచి (బ్రహ్మను సృష్టించి దాని కతడిని భర్తగా నియమించాడు. అతడు 
అహంకారాన్ని పొంది పంచభూతాలనూ, గుణాలనూ సృష్టించాడు. వాటన్నిటిలో అహంకారం వ్యాపించి ఉంటుంది. 
అవన్నీ అవ్యక్త సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాయి. ఈ సమస్త సృష్టి స్థితి లయాలకు (ప్రభువై విష్ణుమూర్తి 
శుభాశుభాలను కల్పిస్తూ ఈ సంసార చక్రాన్ని (త్రిప్పుతూ వినోదిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మమంటే అనుభవించే 
జీవుడు. తాను (ద్రష్ట చూచేవాడు. అధిభూతమంటే (ద్రష్ట - అనుభవించే పరార్థ సృష్టిలోని గుణం దృశ్యం. 


44 


ప్రశ్న 17: 


ఉత్తరం : 


ప్రశ్న 18 : 


ఉత్తరం : 


ప్రశ 19 : 


ఉత్తరం : 


ప్రశ్న 20 : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -44 


అధిదేవత అంటే దృక్కు. చూచే శక్తి తేజస్సు. ఈ కెరటాలు వ్యక్తమయ్యే దానిని సృష్టి అంటారు. పంచభూతాలే 
దేవతలు. వాటి గుణాలే అధిభూతం. అనుభవించే నేనే అధ్యాత్మంగా చెప్పబడుతున్నాము. 


నియమంతో అగ్నులను తమలో ఆవహింపజేసికొని మహాత్ములు పరమాత్ముడిని ఎట్లాంటి వాడినిగా భావిస్తారు? 


గరుత్మంతుడికి విష్ణువు తన తత్త్వాన్ని ఇట్టా బోధించాడు. నా స్వరూపం దేవతలకూ తెలియదు. సమస్తం నాలో 
పుట్టి, జీవించి, మరణించినా నేనా సంసార చక్రంలో బంధితుడను కాను. కాని, వాటికి లోబడి అన్నింటిలోనూ 
ఉంటాను. నా తత్త్వం జడులు కానివారూ, అహింసా ప్రవృత్తి కలవారూ, కామం లేనివారూ, అహంకారం లేనివారూ, 
దానంగా దేనినీ స్వీకరించనివారూ, కోపం లేనివారూ, స్వచ్చమైన జ్ఞానం కలవారూ, నిత్యతృప్తులూ, శాంతీ, భక్తీ 
కలవారూ, నిష్ట కలవారూ, తమలో అగ్నిని సన్నిహితం చేసికొంటే నన్ను పొందగలరు. రజస్తమస్సులతో మలినం 
కాని కేవల సత్త్యగుణాన్నే స్థిరంగా చేసికొన్న జ్ఞానంతో నన్ను ధ్యానించటమే ముక్తిమార్గం. నానా విధాలైన సంకల్పాలు, 
యజ్ఞాలు, విడిచిపెట్టి ఆత్మలో అగ్నిని ప్రతిస్టించుకొని విరక్తుడై విష్ణువులో మనస్సును లయం చేసినవాడు ముక్తిని 
పొందుతాడు.” 


కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి? 


దీనికి ఒక ఇతిహాసం చెప్పుతాను వినుము. వదాన్యుడనే మునికి సుప్రభ అనే కుమార్తె ఉన్నది. అష్టావక్రుడు 
ఆమెను వివాహమాడగోరి వదాన్యుడిని అడిగాడు. ఆయన రూపగుణవర్తనాలలో యోగ్యుడైన అష్టావ(క్రుడికి కూతురి 
నిస్తానని మాట ఇచ్చి, అతడిని ఉత్తరదిశగా పయనించి పార్వతి శివుడికొరకు తపస్సు చేసిన ప్రాంతం దాటి 
కదంబవనంలో (ప్రవేశించి, అక్కడ నివసించే ఒక పవిత్ర (ప్రౌఢ వనితను దర్శించి తిరిగి రమ్మని కోరాడు. ఆ 
వెంటనే వివాహం చేస్తానన్నాడు. అష్టావక్రుడు దానికి అంగీకరించి ఆ రాత్రి బాహుదానదీతీరంలో ఆగి, 
మరునాడు కుబేర నగరానికి పోయి ఆయన కల్పించిన వినోదాలను వీక్షిస్తూ నిశ్చల మనస్సుతో ఏడాది గడపి, 
ఈశ్వరుడి క్రీడా క్షేత్రాలను దర్శించి, కడిమి చెట్ల వనం చేరి బంగారు మేడలో నివసించే ఒక పవిత్ర వనితను 
దర్శించాడు. ఆమె అతడికి ఎన్నో అతిథి సత్కారాలను చేసింది. రాత్రి శయ్యపై అతడితో శయనించి 
భోగించుమని కోరింది. అష్టావక్రుడు తనను తాకకుండా ఉంటే ఉంటానని లేకపోతే వెంటనే వెళ్ళిపోతానని 
అంటాడు. ఆ రోజు మిన్నకుండి మరునాడు రాత్రి మరల అతడిని కోరింది. అష్టావక్రుడు ఇట్లా అన్నాడు. 
స్ర్తీని పసితనంలో తండ్రి, వివాహమైన తరువాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమె 
స్వతంత్రంగా ఏమీ చేయతగదు కాబట్టి నిన్ను నేను స్వీకరించను' అన్నాడు. ఆమె ఎన్ని విలాసాలు (ప్రదర్శించినా 
చలించలేదు. అప్పు డామె సంతోషించి, తాను ఉత్తరదిశా కన్యనని, వదాన్యుడి ఆనతితో అతడిని పరీక్షించానని 
చెప్పి అభినందించి పంపింది. అష్టావక్రుడు తిరిగి వచ్చి వదాన్యుడి అభినందనలతో పాటు, సుప్రభను భార్యగా 
పొంది సుఖించాడు. కాబట్టి కన్యాదానానికి అర్హుడు ఉత్తమ (బ్రహ్మచారి. 


మునులవలన శూద్ర స్త్రీలకు కలిగిన వారు (బ్రహ్మర్షులు ఎట్టా జొతారు? ఆ రహస్యం తెలుపుము. 


మునులకు, రాజులకు కలిగిన సంతానం బీజ ప్రధానమే. వసిష్టుడు, బుశ్యశ్చంగుడు, అగస్తుడు, వ్యాసమహర్షి 
మందపాలుడి సంతానం, (ద్రోణుడు, కృపుడు మొదలైనవారు దీనికి ఉదాహరణ(ప్రాయులు. 


బ్రాహ్మణుడు దాన యోగ్యుడు కావటం అతడి వృత్తి వలననా లేక విరక్తుడై (బ్రతకటం వలననా? 


ఉత్తరం : 


ప్రశ్న 21: 
ఉత్తరం : 
ప్రశ 22 : 
ఉత్తరం : 
ప్రశ 23 : 


ఉత్తరం : 


ప్రశ 24 : 


ఉత్తరం : 


ప్రశ 25'! 


ఉత్తరం : 


ప్రశ 26 : 
ఉత్తరం : 
ప్రశ 27 4: 


ఉత్తరం : 


ప్రశ్న 28 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -45 45 


తన కులానికి తగిన ఆచార వ్యవహారాలతో (బ్రతుకుతూ, మనస్సులో సర్వ బాహ్య చిహ్నాలకు అతీతుడైతే 
అతడు దానయోగ్యుడు. 


శ్రద్దతో జను లిచ్చే భూరిదానాలు పాపం పొందవు కదా? 

పవిత్రులు, శ్రద్దకలవారు, ఆదరంతో చేసిన దానం పాపపరిహారం చేస్తుందే కాని పాపం కలిగించదు. 

దేవ పితృ కార్యాలలో బ్రాహ్మణుడిని పరీక్ష చేసికొని దానాదు లివ్వాలా? 

అవును. 

అపూర్వమైన దైవ సంబంధం గల పండితులు, సోమయాజులు, తపస్సులు - వీరిలో ఎవరు దానయోగ్యులు? 


అందరూ దానయోగ్యులే. ఎవడు ధర్మపన్నాలు చెప్పుతూ వాటిని ఆచరించడో వాడు అయోగ్యుడు. అతడికి 
దానమిస్తే నరకమే ఫలం. 


ధర్మార్థ కామాలను ఆచరించే కాలాలు ఏవి ? 


అర్థం తెల్లవారు జామున, ధర్మం పగటివేళ, రాత్రివేళ కామం ఆచరించాలి. అర్థ కామాలపై ఆసక్తి మంచిది 
కాదు. ధర్మాచరణ శ్రేష్టం. 


దానయోగ్యు లవరు ? 


ధర్మం చేసేవారు, కోపం లేనివారు, సత్యం పలికేవారు, దాంతులు, ధీరులు, నిజకర్మలు చేసేవారు, ఇంద్రియ 
నిగ్రహం కలవారు, భూతదయ కలవారు, లోభం లేనివారు, శుచులు, దానయోగ్యులు, వేదవేదాంగాలు చదివి 
షట్కర్మలు చేసే (బ్రాహ్మణులు, మేధాశక్తి ఉత్తమశీలం, (ప్రవర్తన కలవారు దానయోగ్యులు. 


దేవ పితృ మనుష్య పూజల కాలాలను తెలుపుము. 
ఉదయం దేవతలను, సాయంకాలం పితృదేవతలను, మధ్యాహ్నం మనుష్యులను పూజించాలి. 


వ, పితృ కార్యాలలో దానం ఇవ్వటానికి ఉత్తమ యోగ్యులు ఎవరు? 


(cath 


భోజనం పెట్టి తృప్తి పరిచేవాడు, దొంగలవలన అంతా పోగొట్టుకొన్నవాడు. వ్రతోద్యాపన కోరి యాచించేవాడు, 
గురువు, తల్లి తండ్రి, భార్యా పుత్రులపై ఆధారపడి (బతికేవాడు, దీర్భవ్యాధిని పోగొట్టుకొనాలనుకొనేవాడు ఎప్పుడూ 
భిక్షాటనతో జీవించే పుణ్య బ్రాహ్మణుడు - ఈ ఆరుగురూ ఉత్తమ దానయోగ్యులు. 


(బ్రహ్మహత్యతో సమానమైన కర్మ లేవి ? 


దీనుడైన వేదబ్రాహ్మణుడిని ఆహ్వానించి అన్నం పెట్టకపోవటం, విప్రుడి జీవనాధారమైన వృత్తిని చెడగొట్టి వాడి 
నోరుకొట్టటం, నీరు (త్రాగటానికి వచ్చిన ఆలమందలను తరిమి కొట్టటం, చెవిటి, కుంటి, (గ్రుడ్డి వారి డబ్బు 
దొంగిలించటం, వేద శా(స్తాదులను నిందించటం, కోపంతో నగరానికీ, ఊరికీ, తోటకూ నిప్పు పెట్టటం, 
పాపస్వభావంతో అబద్దమాడి బ్రాహ్మణుడికి దుఃఖం కలిగించటం, యోగ్యుడైన వరుడికి పిల్లనీయకుండా 
ఉండటం (బ్రహ్మహత్యతో సమానం. 


46 


ప్రశ్న 29 : 


ఉత్తరం : 


ప్రశ్న 30 : 


ఉత్తరం : 


ప్రశ 31 : 


ఉత్తరం : 


ప్రశ్న 32 : 


ఉత్తరం : 


ప్రశ్న 33 : 


ఉత్తరం : 


ప్రశ్న 34 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -46 
పితామహా! పుణ్యతీర్థాల విశేషాలు చెప్పుము. 


భీష్ముడు పూర్వం అంగిరసుడు గౌతముడికి చెప్పిన పుణ్యతీర్థవిశేషాలను వివరించాడు. (చూడు. 2.79-90) 
కామ(క్రోధ విరహితమైన మనస్సుతో తీర్థాలను సేవించాలి. దూరదూర తీర్థాలను భక్తితో స్మరిస్తే చాలు పాపాలు 
తొలగిపోతాయి. 


తాతా! ఏ ఊళ్ళు, కొండలు, ఏళ్ళూ మాహాత్మ్యం కలవో చెప్పుము. 


యోగి (బ్రాహ్మణుడికి చెప్పిన గంగామాహాత్యాాన్ని భీష్ముడు వివరించాడు. (చూడు. 2.101-129) గంగ ఏ 
దేశంలో ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉన్న ప్రతి వస్తువు పవిత్రమైనదే. గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి. 
దేవతలకు అమృతం ఎట్లాగో నరులకు నదులలో గంగనీరు అట్లాంటిది. గంగను చూడనివాడు గొడ్డుతో 
సమానుడు. సాగరులను స్వర్గానికి పంపిన గంగమాహాత్మ్యం స్మరణీయం. గంగ దివ్య గుణాలను లెక్కించటం 
సముద్రంలో నీటి బొట్టను లెక్కించటం వంటిది. 


లోకంలో ఎవ్వరు సర్వజన పూజ్యులు ? 


వాసుదేవ నారద సంవాదం దీనికి చక్కని తార్కాణం. దాని తాత్సర్యమిది - వరుణాది దేవతలు, వేదవేత్తలు, 
తపోధనులు, ధనధాన్య భూములను గోవులను దానం చేసేవారు, అతిథి పూజాపరులు, పితృదేవతలను పూజించేవారు, 
భిక్షాన్నంతో తృప్తిపడే శాంతస్వభావులు, సత్య(వ్రతులు, ధర్మార్థకామ సేవనులు, అహంకార మమకార రహితులు, 
వ్యామోహ రహితులు, స(త్రవర్తనులు, జ్ఞానులు - పూజించదగినవారు. 


రాజులకు కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ప్రధాన కృత్యం ఏమిటి? 


రాజ్యాభిషిక్తుడైన రాజు చేయదగిన ముఖ్య కర్తవ్యం బ్రాహ్మణ పూజ. పూజ పాపాలను తొలగిస్తుందని భూదేవి 
వాసుదేవుడికి చెప్పింది. ఆత్మోపాసనం, ధర్మబుద్దితో పరబ్రహ్మను ఉపాసించటం (బ్రాహ్మణధర్మ మని (బ్రహ్మదేవుడు 
పేర్కొన్నాడు. విప్రసేవ కల్పవృక్ష సేవ వంటిది. శంబరాది రాక్షసులు బ్రాహ్మణ సేవవలన అధిక సంపదలు 
పొందారు. 


అపూర్వులు, చిరకాలం నుండి ఆశ్రయించుకొన్నవారు, దూరంనుండి వచ్చినవారు - వీరిలో ఎవరు ఉత్తములు? 


ఈర్యాసూయాదులు లేని స్నేహితులు, చుట్టాలు, బుత్విజులు, పురోహితులు యోగ్యులు. విద్యావంతులూ 
ఆచారవంతులైతే దూరం నుండి వచ్చినవారుకూడా పూజార్చులే. 


పాపాలన్నింటికి మూలం స్రీలంటారు నిజమేనా? వారిని ఎట్టా కాపాడుకొనాలి ? 


పూర్వం స్త్రీలు సాధువులై పవిత్రలై ఉండేవారు. వారి మనస్సులు పవిత్రంగా ఉండేవి. మాయామర్మాలు లేని ఆ 
రోజులలో పురుషులంతా కావలసినప్పుడు దైవత్వాన్ని పొందేవారు. స్త్రీ రక్షణను గురించి కథ చెప్పుతాను వినుము. 
దేవశర్మ అనే మునికి రుచి అనే పేరుగల భార్య ఉండేది. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఇంద్రుడు ఆమెను 
పొందాలని ఉవ్విళ్ళూరుతుండేవాడు. దేవశర్మ రుచిని కాపాడుకొంటూ ఉండేవాడు. ఒకసారి దేవశర్మ ఒక 
యజ్ఞాన్ని నిర్వహించటానికి పోతూ తన భార్యను ఇంద్రుడి దృష్టినుండి రక్షించే బాధ్యత తన శిష్యుడైన 
వీవులుడికి ఒప్పజెప్పాడు. విపులుడు తన యోగశక్తితో రుచిని ఆవహించాడు. విపులుడి ఆత్మ రుచిలో 


ప్రశ్న 35 : 


ఉత్తరం : 


ప్రశ్న 36 : 


ఉత్తరం : 


ప్రశ్న 37 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -47 47 


ప్రవేశించింది. ఆమె చైతన్యం జడంగా మారింది. అప్పుడు ఇం[ద్రుడు సుందరరూపంతో ఆమెను సమీపించి 
ఆమెను వలపుమాటలతో వశం చేసికొనటానికి యత్నించాడు. అప్పుడు ఆమె శరీరంలో ఉన్న విపులుడు 
ఇంద్రుడిని 'నీవు ఇక్కడికి రావలసిన పని ఏమిటి? అని (ప్రశ్నించి, రుచిని సొమ్మసిల్లచేసి, తన ఆత్మను తన 
శరీరంలో ఉంచుకొని ఇంద్రుడిని ముఖాముఖి మందలించాడు. ఇంద్రుడు సిగ్గుపడి అదృశ్యుడయ్యాడు. తరువాత 
విపులుడు రుచిని మేల్కొల్సి, గురువు వచ్చిన తరువాత జరిగిన సంగతి తెలియచెప్పి, అతడివలన వరం పొంది 
తపస్సుకు వెళ్ళాడు. రుచి దేవశర్మలు సుఖంగా జీవించారు. పతివ్రతకూ దైవానికీ భేదం లేదు. సద్భార్యవలన 
పురుషుడికి పురుషార్థసిద్ది కలుగుతుంది. 


వధువును ఎన్నుకొనే పద్దతిని తెలియపరచుము. 


కులం, శీలం, విద్య కలవాడిని పిలిచి ప్రీతితో కన్యనివ్వటం (బ్రాహ్మవివాహం. కన్యా వరుడూ పరస్పరం 
కోరుకొని వివాహమాడటం క్షాత్రం.కన్నె తాను కోరుకొన్నవాడితో వివాహమాడటం గాంధర్వం. కట్నంతో 
చేసికొనేది ఆసురం. బంధువులను చంపి, కన్నెను బలవంతంగా ఎత్తుకొనిపోయి వివాహమాడటం రాక్షసం. ఈ 
అయిదు రకాలలో మొదటి మూడూ ధర్మవివాహాలు. మిగిలినవి ధర్మాలు కావు. (బ్రాహ్మణుడు బ్రాహ్మణ 
క్షత్రియ వైశ్య వర్గాలలోని కన్యను వివాహం చేసికొనవచ్చును. శూద్ర (స్తీ యందు సంతానం కనటం నిషేధం. 
రాజు క్షత్రియకన్యను, వైశ్యకన్యను శూద్రుడు శూ(ద్రకన్యను, వైశ్యుడు వైశ్య శూద్ర కన్యలను వివాహమాడవచ్చును. 
బ్రాహ్మణుడు శూద్రస్తీని వివాహమాడవచ్చునని కొన్ని సందర్భాలలో చెప్పబడింది. 


(బ్రాహ్మణుడివలన నాలుగు వర్ణాల స్రీలకు సంతానం కలిగితే వారందరికి ఆస్తిపాస్తు లెట్లా పంచాలి? మిగిలిన 
వర్గాలవారికి విభాగం ఎట్టా ఉంటుంది? 


బ్రాహ్మణుడి ఆస్తి 10 భాగాలు చేసి అందులో 4 పాళ్ళు (బ్రాహ్మణగస్తీవలన పుట్టినవాడికి, 3 పాళ్ళు క్షత్రియ 
సంతానానికి, 2 పాళ్ళు వైశ్యస్రీ సంతానానికి, 1 పాలు శూద్ర సంతానానికి ఇవ్వాలి. క్షత్రియుడి ఆస్తి 8 భాగాలు 
చేసి అందులో 4 భాగాలు క్షత్రియ స్త్రీ సంతానానికి, 3 వైశ్య(స్తీ సంతానానికి, 1 శూద్ర (స్తీ సంతానానికి ఇవ్వాలి. 
శూద్రుడు తన సంతానానికి ఆస్తి సమంగా పంచి ఇవ్వాలి. వైదిక కర్మలు చేసే అర్హత బ్రాహ్మణ స్త్రీలకే ఉంటుంది. 


కొడుకులు బహువిధా లంటారు వారి విధం తెలపండి. 


ధర్మపత్నియందు ధర్మబద్ధంగా పుట్టిన కొడుకు జొరసుడు. కూతురి కొడుకును దత్తత తీసికొంటే వాడు దౌహిత్రుడు. 
ధర్మమార్గంలో తన భార్యను ఇతరుల కర్సించగా అతడివలన కలిగినవాడు క్షేత్రజుడు. తల్లిదం(డ్రులు జలధార 
పూర్వకంగా దానం చేయగా దక్కినవాడు దత్రిముడు; అనాథ బాలుడిని కొడుకుగా గ్రహిస్తే అతడు కృత్రిముడు. 
అజ్ఞాతంగా ఎవరివలన కలిగినా, పరభార్యకు పుట్టినా, భార్య కలవాడికి అతడు గూఢజుడు. తలిదండ్రులు వదలివేసిన 
వాడిని కొడుకుగా స్వీకరిస్తే అతడు అపవిద్దుడు. కన్యగా స్రీ కన్నకొడుకు కానీనుడు. పెండ్లికాకముందే 
గర్భవతియై వివాహానంతరం స్త్రీ కన్నకొడుకు సహోఢుడు. భర్తను విడిచిన భార్య, భార్యను విడిచిన భర్త, విధవ- 
ఎవడి వలన కొడుకును కంటారో ఆ కొడుకు కన్నవాడికే కొడుకు. అతడి పేరు పౌనర్భవుడు. తనను తాను 
ఇతరులకు దానం చేసికొన్నవాడు స్వయందత్తుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు క్రీతుడు. ఈ 
పన్నెండుమంది పుత్రులలో బౌరసుడు శ్రేష్టుడు. వైదికకర్మలకు తగినవాడు. జౌరసుడితో కూతురుకొడుకు 
(దౌహిత్రుడు) సమానుడని పండితుల అభిప్రాయం. వేదకర్మలను, శాస్త్రవిధులను పాటించి ఉభయ కులాలను 
ఉద్దరిస్తే ద్యాదశపు(త్రులూ యోగ్యులే. 


48 


ప్రశ్న 38 : 


ఉత్తరం 


ప్రశ్న 39 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -48 


కలిసి ఉండటం (సహవాసం) వలన, దర్శనం (చూడటం) వలన పుట్టే స్నేహాలు ఎట్లాంటివి? గోవుల 
మాహాత్మ్యం ఎటువంటిది? 


ఈ సందేహాన్ని చ్యవన నహుష సంవాదం తీరుస్తుంది. చ్యవనమహర్షి గంగాయమునల సంగమ తీర్థంలో 
మునిగి తపస్సు చేస్తూ ఉండగా అతడి శరీరాన్ని చేపలు తాకుతూ ఉండేవి. వాటిమీద స్నేహంతో (సహవాసంతో) 
పన్నెండేళ్ళు తపస్సు చేశాడు. ఒకసారి జాలరులు చేపలు పట్టుతూ, చేపలతో పాటు ఆ మునినీ వలలో 
బంధించి ఒడ్డుకు లాగారు. బుషిని చూచి జాలరులు భయపడి క్షమాపణ వేడి, చేసిన పనికి ప్రాయశ్చిత్తం 
చెప్పుమని కోరారు. చ్యవనుడు చేపలమీద (ప్రేమతో - వాటితోపాటు తనను కూడా తగిన వెలకు అమ్ముకొనండని 
సూచించాడు. ఆ మాట విని బోయలు భయపడి నహుషుడనే రాజు వద్దకు వెళ్ళి చ్యవనుడి వృత్తాంతం 
చెప్పారు. అతడు తొట్రుపాటుతో బుషివద్దకు వచ్చి క్షమాపణ కోరుకొన్నాడు. చ్యవనుడు తన శరీరం ధర 
నిర్ణయించి బోయల కిమ్మన్నాడు. రాజు సంతోషించి వేయి మాడల నుండి సర్వరాజ్యంవరకు వెల నిశ్చయించినా, 
చ్యవనుడు సమ్మతించక 'న్యాయం తెలిసి వెల నిర్ణయించు” మనేవాడు. చివరకు ఆ రాజును మంత్రులతో 
మంతనం చేసి వెల నిర్ణయించుమని సూచించాడు. రాజు అట్లాగే చేశాడు. అప్పుడక్కడికి గవిజాతుడనే ముని 
వచ్చి “రాజా! గోవూ, బ్రాహ్మణుడూ ఒకటేకులం. కాకపోతే (బ్రహ్మ రెండుగా సృష్టించాడు. గోవు హవిస్సుకూ, 
(బ్రాహ్మణుడు మం(త్రాలకూ ఆధారం. సర్వవేదాలకూ మూలమైన బ్రాహ్మణుడి వెలను శివుడు కూడా నిర్ణయించలేడు. 
గోవుకు కూడా అంతే. కాబట్టి చ్యవనుడికి వెలగా గోవును ఇవ్వటం న్యాయం” అని నిర్ణయించాడు. ఆ 
ప్రతిపాదనకు చ్యవనుడు సంతోషించి అంగీకరించాడు. 'గోవు అగ్నిమయం, అమృతమయం, యజ్ఞవిధానానికి 
పవిత్ర ప్రవాహం. స్వర్గానికి గోవు నిచ్చెన. దేవతలకైనా గోవు పూజ్యమే” అని ప్రశంసించి గోవును తనకు వెలగా 
ఇమ్మన్నాడు. బోయలు ఆ గోవును స్వీకరించి, చ్యవనుడికి దానం చేశారు. సహవాసంవలన చేపలమీదా, 
దర్శనంవలన బోయలమీదా స్నేహం ఏర్పడటంవలన చ్యవనుడు వారిరువురికీ బొందితో స్వర్గాన్ని ప్రసాదించాడు. 
గవిజాతుడు, చ్యవనుడు కలిసి రాజుకు ధర్మ పరాయణత్వాన్ని, ఇం(ద్రైశ్వర్యాన్నీ వరాలుగా ఇచ్చారు. 


మహత్తరమైన (బ్రాహ్మణశక్తి గల భృగువంశంలో విచిత్రమైన క్షత్రియ శీలం గల పరశురాము డెట్లా జన్మించాడు? 
మహోత్తమమైన క్షాత్రశక్తితో ప్రకాశించే కుశికవంశంలో బ్రాహ్మణ తేజస్సుగల విశ్వామిత్రు డెట్లా పుట్టాడు? 
ఇదివరకు కొంత విన్నా సంశయం తీరలేదు. వివరించుము. 


చ్యవన కుశిక సంవాదం దీనికి తగిన సమాధానం. వినుము. కుళికుడివలన తనవంశం సంకరమౌతుందని 
తెలిసికొని చ్యవనుడు కుశికవంశానికి ఆపద కలిగించాలని భావించి కుశికుడి ఇంటికి అతిథిగా పోయాడు. 
కుశికుడు సతీసమేతంగా చ్యవనుడికి అతిథిపూజలు చేశాడు. రాజ్యా న్నిచ్చి దాస్యం చేయటానికి పూనుకొన్నాడు. 
చ్యవనుడు తనకు రాజ్యకాంక్ష లేదనీ, ఒక (వ్రతాన్ని పూర్తిచేసికొనాలని ఉన్నదనీ, కుశికుడి ఇంటనుండి ఆ 
వ్రతాన్ని పూర్తి చేసికొంటాననీ పేర్కొన్నాడు. కుశికుడు దాని కంగీకరించి ఒక దివ్య భవనాన్ని చ్యవనుడికి 
విడిదిగా ఇచ్చాడు. చ్యవనుడు ఒక శయ్యపై పవళించి కుశిక దంపతులను తాను ని(ద్రలేచేంతవరకు పాదాలను 
ఒత్తుతుండండని కోరాడు. వా రట్లాగే చేస్తూ ఉండగా ఇరవై ఒక్కరోజులు ఒకే ప్రక్క పడుకొని నిద్రపోయి, 
ఆ మరునాడు లేచి నగరం దాటిపోయి మాయమయ్యాడు. రాజ దంపతులు తిరిగివచ్చి భవనంలో చూస్తే 
శయ్యమీదనే మరొకవైపు తిరిగి పడుకొన్నాడు. వారు ఆశ్చర్యపోయి అతడి పాదాలు ఒత్తుతూ ఉండగా మరొక 
21 రోజులు అట్లాగే పరుండి నిద్రలేచి తలంటి నీరు పోయుమన్నాడు. వారు సుగంధతైలంతో తలంటుతుండగా 
వారిని తెగ తిట్టి మాయమయ్యాడు. రాజదంపతులు అన్నపానీయాలు లేకపోయినా, అలసటతో నీరసించినా 
కోపతాపాలకు గురికానందుకు సంతోషించి వారిచేత స్నానం చేయించుకొన్నాడు. భోజనానికి వస్తానని రాక 


ప్రశ్న 40 : 


ఉత్తరం : 


ప్రశ్న 41 : 


ఉత్తరం : 


ప్రశ్న 42 : 


ఉత్తరం : 


ప్రశ 43 : 
ఉత్తరం : 
ప్రశ్న 44 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -49 49 


ఎక్కడికో వెళ్ళాడు. రాజదంపతులు భోజనాలు మాని అట్లాగే ఉండిపోయారు. చ్యవనుడు తెల్లవారిన తరువాత 
వచ్చి ఒక రథం మీద తనను కూర్చుండబెట్టి రాజూ రాణీ దానిని లాగుతూ తీసికొని వెళ్ళాలని కోరాడు. 
అలసటతో ఉన్న ఆ రాజదంపతులు అలజడిపడక రథాన్ని లాగుతూ ఉండగా వారిని ముల్లుగగర్రలతో పొడిచి 
బాధించాడు. అయినా వారు భక్తిశ్రద్దలతో రథాన్ని లాగటం చ్యవనుడు సంతోషించి రథం దిగి వారిని కరుణించి 
వారి శరీరాలకు (శ్రమలేకుండా చేసి, నవయౌవనాన్ని (ప్రసాదించి, తాను తపోవనానికి వెళ్ళాడు. మరునాడు 
ఉదయం రాజదంపతులు ఆ తపోవనానికి పోగా అక్కడ స్వర్గలోక భోగాలు కానవచ్చాయి. ఆ తరువాత 
చ్యవనుడు తపోవనంలో మునివృత్తిలో గోచరించాడు. చ్యవనుడు ఆ దంపతుల ఇంద్రియ నిగ్రహానికి ఆశ్చర్యపడి 
ప్రశంసించాడు. భృగు వంశసాంకర్యం ఏర్పడుతుందని (బ్రహ్మలోకంలో విని, కుశిక వంశాన్ని నాశనం చేద్దామని 
వచ్చాననీ, కాని ఆ దంపతుల నిష్టాప్రపత్తులను చూచి సంతోషించి, రాచరికంమీదకంటె (బ్రాహ్మణత్వం మీద 
ఉన్న మక్కువను గమనించి హర్షించాననీ పేర్కొన్నాడు. కుశికుడి మనుమడు (బ్రహ్మతేడోమయు డౌతాడని 
వరమిచ్చాడు. దానిని వివరిస్తూ చ్యవనుడి వంశంలో బుచీకుడు జన్మించి కుశిక వంశంలోని గాధి కూతురును 
పెళ్ళాడతాడనీ, వారిరువురికి జమదగ్ని జన్మిస్తే అతడు విలువిద్యను పొందేటట్టు చేస్తాడనీ, ఆ ధనుర్విద్య 
అతడికొడుకు పరశురాముడిలో ఫలిస్తుందనీ పేర్కొన్నాడు. పరశురాముడు సకల క్షత్రియ కులనాశనం చేస్తాడనీ 
తెలిపాడు. దైవఘటనవలన బుచీక, గాధి వధువుల అనుష్టానాలు మార్పు చెంది జమదగ్నికి క్రూరభావంకల 
క్షత్ర ధర్మంతో పరశురాముడు జన్మిస్తాడు. గాధికి బ్రాహ్మణ తేజోనిధి అయిన విశ్వామిత్రుడు జన్మిస్తాడు - 
అని వివరించి చ్యవనుడు తీర్ణయా(త్రలకు పోయాడు. రాజదంపతులు రాచనగరుకు తిరిగి వచ్చారు. 


పిత్రామహా! దాన విశేషాలను తెలుపుము. 


కన్య, గృహం, భూమి, నీరు, వస్త్రం ఇట్లాంటి వాటికంటె గోదానం గొప్పది. గోవు కెన్ని రోమా లుంటాయో 
అన్ని దివ్య సంవత్సరాలు గోదానంవలన స్వర్గంలో ఉంటారు. 


అన్నింటికంటె గొప్పదాన మేది? 


యాచకుడు కోరిన దానిని (ప్రేమతో ఇవ్వటం అన్నింటికంటె గొప్పదానం. వీరఠశయనం అన్నిటికంటె గొప్పదానం. 
మిగిలినవి అసలు దానాలే కావు. అన్ని పుణ్యవ్రతాలలోనూ అదే గొప్పది. 


అడిగినవాడికి దానం చేయటం మంచిదా? అడగనివాడికి దానం చేయటం మంచిదా? 
అడిగినవాడికంటె అడగనివాడికి ఇవ్వటమే (శ్రేష్టం. 

దానాలలో ఉత్తమ దాన మేది? 

దానాలలో భూదానం శ్రేష్టం. (వివరాలకు చూడు 2.350-366) 

దానం చేయటానికి తగిన వస్తువు లేవి ? 


అన్నం, బంగారం, పానీయాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలో అన్నదానం విశిష్టం. (వివరాలకు చూడు. 
2.367-376) 


50 


ప్రశ 45 : 
ఉత్తరం : 
ప్రశ 46 : 


ఉత్తరం : 


ప్రశ 47 : 


ఉత్తరం : 


ప్రశ్న 48 : 


ఉత్తరం : 


ప్రశ్న 49 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -50 
ఏ నక్షత్రంలో ఏ దానం చేస్తే పుణ్యమో చెప్పుము. 
వివరాలకు (2.377-379) 
స్వర్గాది దానాల వివరణ. 


వివరాలకు (2.381-396) గోదాన మహిమ (2.379-404), అన్న పానీయాది దాన మహిమ (2.405-407) 
తిలదాన మహిమ (2.408-413) గోమహిమ (2.414-445) 


గోదానంవలన కలిగే విశేషఫలం వినాలని ఉన్నది చెప్పుము. 


ఉద్దాలకుని కొడుకు జౌద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు. ఒకనాడు బాద్డాలకి ఏటిరేవులో కుశలు, సమిధలు, 
కమండలువు, పూలూ - అన్నీ మరచిపోయి ఇంటికివచ్చి వాటిని నాచికేతుడిని తీసికొని రమ్మని పంపాడు. 
అతడు ఏటివద్దకు పోయేసరికి ఏరు పొంగి వాటిని తనలో కలుపుకొన్నది. నాచికేతుడు వాటిని కానక ఇంటికి 
తిరిగివచ్చి తండ్రితో ఆ సంగతి చెప్పాడు. జాద్దాలకి కోపంతో కొడుకును 'యముడి వద్దకు పొమ్ము” (చావుము) 
అని తిట్టాడు. నాచికేతుడు తండ్రిని క్షమించుమని కోరుతూ ఉండగానే నేలపై పడి ప్రాణాలు కోల్పోయాడు. 
దానిని గమనించి జౌద్దాలకి పుత్రుడి శవంమీద పడి కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగాడు. ఒక పగలు రాత్రి 
అట్లా గడచిపోయాయి. తండ్రి కన్నీటితో తడిసిన కొడుకు శవం ఆ తరువాత చైతన్యవంతమైనది. అతడి 
శరీరం సుగంధయుతమై ఇంపుగొలిపింది. కొడుకు (బ్రతికేసరికి తండ్రి ఆహ్లాదంతో అతడిని జరిగిన సంగతిగురించి 
అడిగాడు. నాచికేతుడు తండ్రికి నమస్కరించి ఇట్టా చెప్పాడు. 'నీ ఆనతితో నేను అందమైన యముడి 
పట్టణానికి వెళ్ళి సమున్నత సింహాసనం మీద ఉన్న యమధర్మరాజును దర్శించాను. ఆయన నేను చావలేదనీ, 
నీ ఆజ్ఞప్రకారం యముడిని దర్శించాననీ, తిరిగి వెళ్ళుమనీ తెలిపాడు. నేను ధర్మమూర్తి అయిన ఆయనను 
పుణ్యలోకాలను చూపుమని అడిగాను. ఆయన ప్రీతితో ఒక రథంమీద నన్ను ఎక్కించుకొని పుణ్యలోకాలన్నీ 
దర్శింపజేశాడు. “ఈ పుణ్యలోకాలు ఎవరికి లభిస్తాయి?” అని నేను అడుగగా “అవన్నీ గోదానంవలన కలిగే 
ఫలా'లని పేర్కొన్నాడు. గోవులు అంటే సూర్యకిరణాలు కాబట్టి గోదానం చేసినవారు సూర్యుడివలె (ప్రకాశిస్తారన్నాడు. 
నన్ను తిరిగి పంపాడు" అని చెప్పి తండ్రికి పరమానందాన్ని కలిగించాడు. నాచికేతుడు. 


గోదానం చేసినవారు ఏ లోకాలకు పోతారో చెప్పుము. 


పూర్వం ఇదే ప్రశ్నకు బ్రహ్మ ఇంద్రుడి కిచ్చిన సమాధానం చెప్పుతాను వినుము. ఆ లోకంలో కాలక్రమముండదు. 
బుతువులుండవు. దప్పి, రోగాలు, ముసలితనం లేవు. ఆ (ప్రశస్తలోకం నాశనం లేనిది. స్వచ్చమైన ఆనందాన్ని 
కలిగించేది. దానిపేరు గోలోకం. గోలోకాన్ని మించిన పుణ్యలోకంగాని, గోదానాన్ని మించిన శుభమైన ధర్మంగాని 
లేవు. 


తాతా! (శ్రద్దతో చేయదగిన పను లేవో చెప్పుము. 


నియమం, వేదపఠనం వాటిని ధారణచేయటం, దమము, వేదాలను ఇతరులకు నేర్పటం, దానాలు పట్టకపోవటం, 
స్వీయకర్తవ్య నిష్ట ఇంద్రియాలను జయించటం, సత్యనిరతి, చదవటంలో ఆసక్తి చూపటం, (బ్రహ్మచర్యం, 
తల్లిదండ్రులను గురువులను సేవించటం, దయకలిగి ఉండటం, గోవ్రతాలను విరివిగా చేయటం - ఇవి శ్రద్దతో 
చేయదగిన పనులు. 


ప్రశ్న 50 : 


ఉత్తరం : 


ప్రశ్న 51 : 


ఉత్తరం : 


ప్రక 54 


ఉత్తరం : 


ఆనుశాసనిక సర్వ కథాసారం -51 51 
గోవులను దానమిచ్చే పద్దతిని గురించి తెలుపుము. 


బృహస్పతి మాంధాతకు చెప్పిన గోదానవిధిని గురించిన విశేషాలు సంగ్రహంగా చెప్పుతాను వినుము. ఒక 
మంచిరోజు ఉపవాసముండి గోశాలకు పోయి రోజల్లా నిష్టతో గడిపి, మరునాడు సంగవముహూర్తంలో (బ్రహ్మ 
చెప్పిన ఈ వాక్యాన్ని స్మరించాలి. “ఆవు నా తల్లి. ఎద్దు నా తండ్రి. వీటికి గర్భప్రదేశం స్వర్గం. అది నిలిచిన 
తావే నాకు తగిన స్థలం” - అని చదివి యోగ్యుడు, పండితుడు అయిన (బ్రాహ్మణుడికి దానం చేయాలి. 
గోదానానికి ఆశ్వయుజమాసంలోని కృష్ణపక్షంలో అష్టమి మొదలు మూడు రోజులు మంచివి. భరత, దిలీపాది 
మహారాజు లెందరో గోదానాలు చేసి పుణ్యలోకాలు పొందారు. ఆవులలో కపిలగోవు (శ్రేష్టమైనది. దానిని దానం 
చేస్తే పాపాలన్నీ పోతాయి. 


కపిల గోవుకు ఆ విశేషం ఎట్టా కలిగింది? 


దేవతలకు ఆకలివేసి (బ్రహ్మవద్దకు పోయారు. ఆయన వారికి అమృతాన్ని అందించాడు. ఆ అమృతపు 
వాసనలకు కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి. ఒకప్పుడు ఆవులు హిమాలయ పర్వత పై భాగాన 
తిరుగుతున్నాయి. ఒక లేగదూడ తల్లిపాలు (త్రాగుతూ ఉండగా పాలనురుగు గాలివాటానికి ఎగిరి శివుడి 
శిరస్సుమీద పడింది. దానికి ఆయన కోపించి మూడవ కన్ను తెరిచాడు. ఆ మంటకు ఆవులు ఎగర్రబడిపోయాయి. 
(బ్రహ్మదేవుడు శివుడివద్దకు వచ్చి ఆవుపాలు అమృతంవంటివని (ప్రశంసించి ఆయనను (ప్రసన్నుడిని చేసికొన్నాడు. 
శివుడు గోవులకు ఎక్కడైనా తిరిగే వరమిచ్చాడు. తన కంటి మంటకు ఎగ్రబడిన ఆవులు (శ్రేష్టమైనవని 
పేర్కొన్నాడు. దానితో కపిలగోవులను దానం చేయటం ఉత్తమమైనదనే (ప్రశస్తి ఏర్పడింది. కపిలగోవుల కథ 
పుణ్యప్రదమైనది. ధర్మరాజాదులు ఈ కథ విని కపిలగోదాన వ్రతులయ్యారు. భీష్ముడు ధర్మరాజుకు గోదాన 
మహిమలు తెలిపే సౌదాసుడి కథను (3.28-41) వ్యాసుడు శుకుడికి తెలిపిన గోప్రభావాన్నీ (3.42-51) 
వివరించాడు. 


బ్రహ్మ సమస్త లోకాలకూ (ప్రభువు కదా! గోలోకం ఆయన లోకానికి పైన ఉంటుందని విన్నాను. దానికి కారణం 
మి? 


7 


పూర్వం బ్రహ్మ అపూర్వ సౌందర్యరాశి అయిన సురభి అనే కన్యను, మార్తాండు డనే మగవాడిని సృష్టించి, 
వారిరువురకు కలిగే సంతానం యాగాలకూ, మోక్షానికీ పనికివచ్చే పాలను సృష్టించి, (బ్రహ్మలోకానికి పైభాగాన 
ఉండేటట్టు వరమిచ్చాడు. వారికి పుట్టిన ఆవులు క్షీరము లిచ్చాయి. ఆవులకు ముందు వారికి ఏకాదశ రుద్రులు 
జన్మించారు. ఆవుల శరీరాంగాలలో దేవతలు వెలసి ఉండేవారు. గోమహిమ తెలిపే ఒక ఇతిహాసం ఉన్నది. 
భృగువంశంలో పుట్టిన సుమి(త్రు డనే ముని గోశర్కర అనే పదార్థ ప్రభావంతో గోగణాన్ని పొందాడు. ఆ ఆవుల 
మందను శ్రద్దతో పెంచి పోషించాడు. దూడలు పాలు(త్రాగేటప్పుడు ఏర్పడే నురుగును ఆ ముని త్రాగుతూ 
ఫేనపుడు అనే పేరుతో (ప్రసిద్ది పొందాడు. ఒకనాడు కామరూపధారులైన గోవులు (స్తీరూపాలను ధరించి 
కొలనులో స్నానం చేస్తుండగా మిగిలిన గోవులు వారిని వరాలు అడిగాయి. హవ్యకవ్యాలకూ, అతిథిపూజలకూ, 
ఆహారానికి తగిన క్షీరాల నివ్వటంవలన మునులు వరా లిచ్చారనీ, దానివలన గోలోకానికీ కూడా పోగలమనీ 
ఆ ఆవులు తెలిపి, మిగిలిన గోవులు కూడా రంతిదేవుడు చేసే వేయేండ్ల యజ్ఞంలో బలి అయితే గోలోకం 
సిద్ధిస్తుందని సూచించాడు. కొన్ని గోవులు ఆ విధంగా గోలోకాన్ని సంపాదించాయి. కొన్ని గోవులు కొమ్ములతో 
ఫేనపుడిని చంపి అతడిని గోలోకానికి పంపాయి. భీష్ముడు ధర్మరాజు కోరికపై గోమహిమలను గురించి 


52 


ప్రశ్న 53 : 


ఉత్తరం : 


పళ 54 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -52 


మరెన్నో విశేషాలను వివరించి చెప్పాడు. (చూ.3.89-109). (బ్రాహ్మణులు, గాయత్రి, వసంతకాలం, సత్యం, 
గోవులు, బంగారం అనేవి ఒకదాని నుండియే పుట్టాయి. కాబట్టి భూమీ, బంగారమూ, ఆవూ దానమివ్వదగిన 
వస్తువు లన్నింటికంటె గొప్పవి. 


ఆవుపేడలో లక్ష్మి ఉంటుందంటారు. దానికి కారణం ఏమిటి? 


దీనికి తగిన సమాధానం గో శ్రీసంవాదం అనే పూర్వగాథ. దానిని వినుము. ఒకసారి లక్ష్మీదేవి గోవులమందలోనికి 
వెళ్ళి వాటి మధ్య ఉండటానికి అభిలషించింది. కాని, లక్ష్మి చంచల స్వభావురాలు కాన అవి ఆమె కోర్కెను 
మన్నించలేదు. ఆవులు తిరస్కరిస్తే లోకం గౌరవించదని పలికి లక్ష్మి గోవులను ప్రార్థించింది. గోవులు తమ 
మలమూ(త్రాలు పరమ పవిత్రమైనవని వేదం పేర్కొన్నది కాబట్టి వాటిలో వసించుమని అనుమతించాయి. లక్ష్మి 
దానికి ఆమోదించి వాటియందు వసించింది. అందువలన వాటి మహిమ పెరిగింది. మరొకసారి (బ్రహ్మ 
కామధేనువు చేసే తపస్సుకు మెచ్చి గోలోకాన్ని వరంగా ప్రసాదించాడు. ఆ విధంగా బ్రహ్మలోకంకంటె గోలోకం 
ఉన్నతంగా _ నిలిచింది. గోమాహాత్మ్య్యం తెలిపే కథలు వినినవారికి ఆయువు, సంపద, అధికారం, కీర్తి, సద్గతి 


కలుగుతాయి. 
స్వర్షదాన మహిమాతిశయం వినగోరుతాను. 


భీష్ముడు తాను పితృకార్యం నిర్వహిస్తున్నప్పుడు పితృదేవతలు స్వర్షదానమహిమను గురించి చెప్పగా అతడు 
బంగారం దానం చేసి ధన్యుడైన అంశం వివరించాడు. పరశురాముడు వసిష్టుడి (ప్రబోధంవలన స్వర్లదానమహిమను 
తెలిసి, ఆచరించిన కథను కూడా వివరించి చెప్పాడు. పార్వతీపరమేశ్వరులు కలిసి ఉన్నప్పుడు పరమేశ్వరుడి వీర్యం 
వెలువడింది. అతడు ఆ వీర్యాన్ని అగ్నియందు నిలిపాడు. తారకాసురుడిచేత బాధితులైన దేవతలు (బ్రహ్మ వద్దకు 
వచ్చి మొరపెట్టుకొనగా, ఆ పితామహుడు వారిని అగ్నిని వేడుకొండని ఆదేశించాడు. అగ్ని పాతాళంలో దాగి 
ఉండగా కప్ప ఆ రహస్యాన్ని దేవతలకు తెలిపింది. దానికి కోపించి అగ్ని కప్ప నాలుక కదలకుండా ఉండాలనీ, 
రుచులు తెలియరాకుండా ఉండాలనీ శపించాడు. దేవతలు కరుణించి కప్పలు ఎండలకు బొరియలలో ఎండిపోయినా 
నీరు రాగానే అవి జీవించి బెకబెకలాడుతాయని వరమిచ్చారు. అగ్ని రావిచెట్టులో దాగి ఉండగా ఏనుగు సైగ చేసి 
దేవతలకు తెలిపింది. అగ్ని కోపించి ఏనుగులకు నాలుక తిరుగబడాలని శపించాడు. దేవతలు ఏనుగులకు 
నాలుకలు తిరగబడినా రుచులు కలిగేటట్టు వరమిచ్చారు. అన్ని జమ్మిగర్భంలో దాగి ఉండగా చిలుక ఆ రహస్యాన్ని 
దేవతలకు తెలిపింది. అగ్ని కోపించి చిలుక నాలుక తిరుగబడేటట్టు శపించాడు. దేవతలు చిలుకకు పలుకులు 
వచ్చే వరమిచ్చారు. చివరకు అగ్ని దేవతలకు కనిపించి, తారకాసుర వధను గురించిన వారి కోర్కెను తెలిసికొని 
దానిని తీర్చగలనని మాట ఇచ్చి వారిని పంపాడు. అన్ని తనలో ఉన్న శివరేతస్సును గంగలో గర్భరూపంగా 
వదిలాడు. అది చాలా పెద్దదిగా పెరగటంవలన గంగ భరించలేక మేరుపర్వతం ఒడ్డున ఉన్న రెల్లుతోటలో 
దానిని నిలిపింది. అది బంగారు వన్నెతో మిలమిలలాడుతూ బాలుడి రూపం తాల్ఫింది. ఆ బాలుడిని కృత్తికలు 
ఆరుగురూ తమకొడుకుగా భావించి లాలించారు. ఆరుగురు తల్లుల లాలనను అందుకొనటానికి ఆ బాలుడు 
ఆరు మొగాలవాడయ్యాడు. ఆ విధంగా అగ్నిపుత్రుడు గంగాపుత్రుడూ, కృత్తికాపుత్రుడూ అయ్యాడు. (బ్రహ్మాదులు 
అతడిని పూబించి దేవసేనకు నాయకుడిని చేశాడు. అతడు తారకాసురుడిని సంహరించి దేవతలకూ, మునులకూ 
సంతోషాన్ని కలిగించాడు. ఆ కుమారస్వామి బంగారమే స్వరూపంగా కలవాడు కావటం, అతడు శివరూపుడు 
కావటం, అగ్ని హిరణ్యరేతుడు కావటం, శివుడు వహ్నిరేతుడే కావటంవలన బంగారం జాతరూపమనే పేరుతో 
(ప్రసిద్ది చెందింది. పరశురాముడు స్వర్లమహిమను తెలిసి దానిని విపులంగా దానం చేసి కృతార్ణుడయ్యాడు. 


పశ 55 : 


ఉత్తరం : 


పశ 56 : 


ఉత్తరం : 


పశ 57-2 


ఉత్తరం : 


పశ 58 : 


ఉత్తరం : 


పశ 59 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -53 53 
కాబట్టి ధర్మరాజును కూడా స్వర్షదానం చేసి సంసార సముద్రాన్ని దాటుమని హితవు చెప్పాడు భీష్ముడు. 
తాతా! పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పుము. 


దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారు కాబట్టి దేవపూజకంటె పితృదేవతల పూజ శ్రేష్టం. అమావాస్యనాడు 
పిండప్రదానంతో (శ్రద్దతో చేసిన పితృపూజ నిత్యశ్రాద్దం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. పాడ్యమి మొదలైన తిథులలో 
కృత్తిక మొదలైన నక్షత్రాలలో (శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఆయా విశేష ఫలాలు ఏర్పడుతాయి. కృష్ణపక్షం, అపరాహ్లం 
శ్రాద్దానికి తగిన సమయాలు. 


శ్రాద్దం ఏ వస్తువులతో చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది? 


నువ్వులు, పాయసం, నేయి (శ్రాద్దాలకు మేలైన వస్తువులు. ఆవులనుండి ఏర్పడేది ఏదైనా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. 
చేపలు, మాంసం, అందులోనూ గోర్రై, ఖడ్గమృగం, గండభేరుండం, మేక మాంసాలు ఢ్రేష్టాలు. 


పితృదేవతల ఆరాధనకు యోగ్యులు ఎవరు? 


కులవయోరూపశీలవిద్యలలో ఉదాత్తులయినవారు ఆరాధనకు యోగ్యులు. జూదరులు మొదలైనవారు 
పంక్తిదూషకులు, పగవారిని (శ్రాద్దంలో భోక్తలుగా నియోగించరాదు. అత్రి మహాముని నిమికి (శ్రాద్దక్రియా 
విశేషాలను తెలిపాడు. (3.184-202) శ్రాద్ధం అగ్నిపూజతో కలిపి చేస్తే ఎంతో (ప్రశస్తం. 


ఉపవాస(వ్రతాన్నే తపస్సని పెద్దలంటారు. అదేనా లేక మరొకటి ఉన్నదా? చేవగల తపస్సు పద్దతిని నాకు 
తెలుపుము. 


పస్తులుండటం తపస్సు కానేకాదు. అది ఆత్మను హింసించటం. కనుక దానివలన నరుడు తపస్వి కాజాలడు. 
సత్యం, (బ్రహ్మచర్యం, నిత్య పవిత్రత, మౌనం, సాటిలేని నిష్ట భూతదయ, శుద్దత్యాగం - అనేవి తపస్సంపదయొక్క 
ఆకారాలని తత్త్వవేత్త లంటారు. 


దాన శీలుడి విశేషమూ, దానం పుచ్చుకొననివాడి ప్రత్యేకతా ఎట్టివో నాకు తెలుపుము. 


సప్తర్షులు, అరుంధతి, గండ, పశుసఖు డనే పదిమంది తపస్సు చేసికొంటూ భూమిమీద తిరుగుతూ ఉండేవారు. 
ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి తినటానికి పదార్థాలేఏీ దొరకక బాధపడ్డారు. శిబి కొడుకు యాజ్యుడనేవాడు 
తన కొడుకైన నీలుడిని బుత్విక్కులకు యజ్ఞదక్షిణగా ఇచ్చాడు. అతడు కాలంతీరి చనిపోగా, అతడి శవాన్ని 
తినటానికి సప్తర్షులు సిద్దమయ్యారు. అప్పుడు వృషాదర్శి అనే రాజు వారికి అగ్రహారాలతోపాటు ఆహారధాన్యాలను 
ఇస్తానని పిలిచాడు. వారు రాజునుండి దానం పుచ్చుకొనే ఆచారం తమకు లేదని అతడి దానాన్ని తిరస్కరించారు. 
అతడు కోపించి యజ్ఞంచేసి 'కృత్య'ని సృష్టించి వారిని చంపటానికి పురికొల్సి పంపాడు. సప్తర్షులకు తోడుగా 
శునస్సఖుడనే సన్న్యాసి వారితో కలిసి తిరుగ నారంభించాడు. వా రొకసారి సరోవరంలోని తామరతూండ్లను 
తిని బతుకుదామని భావించగా కృత్య వారిని వారించింది. శునస్సఖుడు ఆమెను మం(త్రదండంతో భస్మం 
చేశాడు. బుషులు తామరతూండ్లను (త్రెంచుకొని కట్టకట్టి ఒడ్డున పెట్టి స్నానాదులు ముగించుకొని వచ్చేసరికి 
తామరతూండ్హ కట్ట మాయమైపోయింది. బుషులు ఒకరిపై మరొకరు అనుమానపడ్డారు. అప్పు డా పదిమంది 
తామరతూండ్లను దొంగిలించలేదని ఘోర(ప్రతిజ్ఞులు చేశారు. శునస్సఖుడు చివరకు తాను తీశానని ఒప్పుకొని 


54 


పశ 60 : 


ఉత్తరం : 


పశ 61: 


ఉత్తరం : 


పశ 62 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -54 


వారి చిత్తవృత్తులను పరీక్షించటానికే అట్టా చేశానని పేర్కొని, తాను ఇంద్రుడనని ప్రకటించుకొని, కృత్యనుండి 
వారిని కాపాడిన సంగతి చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా లోభగుణానికి లోనుకాని వారి చిత్తవృత్తులకు మెచ్చుకొని, 
వారికి శాశ్వతలోకాలను సిద్దింపజేశాడు. ఈ ఇతిహాసాన్ని వినినవారికి ఆయువూ, సంపదా, ధర్మమూ, దొడ్డ క్రీర్తీ 
పుష్కలంగా కలుగుతాయి. అతడిని పితృదేవతలు సర్వదా రక్షిస్తారు. 


శ్రాద్దాదులలో గొడుగులు, చెప్పులు దానం చేస్తారు ఎందుకు? 


సూర్యజమదగ్ని సంవాదమనే పూర్వేతిహాసం నీ ప్రశ్నకు తగిన సమాధానం. జమదగ్ని ఒకనాడు బయలుప్రదేశానికి 
వెళ్ళి బాణప్రయోగం సాధన చేస్తున్నాడు. అతడు వదలిన బాణాలు అతడి భార్య రేణుక తెచ్చి ఇస్తూ ఉండేది. 
మధ్యాహ్నమయింది. రేణుక సూర్యరశ్మికి నేల కాలుతూ ఉంటే త్వరగా రాలేక చెట్టనీడలలో నిలిచి రావటంవలన 
ఆలస్యమయింది. అందుకు జమదగ్ని సూర్యుడిపై కోపించి, అతడిపై బాణప్రయోగం చేసి నేలపై కూలనేయబోయాడు. 
అంతలో సూర్యుడు బ్రాహ్మణవేషంలో అతడి వద్దకు వచ్చి తనను ఎరిగించుకొని శరణు వేడాడు. జమదగ్ని 
సంతోషించి అప్పుడు సూర్యుడు సంకల్పమా(త్రంచేత గొడుగూ చెప్పులూ సృష్టించి తెచ్చి అతడి దగ్గర ఉంచి 
“ఇవి పూర్వం లేవు. ఈ గొడుగువలన నావేడి శరీరానికి తాకదు. ఈ చెప్పులవలన కాళ్ళకు తాకదు. వీటిని 
దానం చేస్తే నరులకు ఇహపరలోకసుఖాలు కలుగుతాయి” అని తెలిపాడు. సూర్యుడు మనస్సుతో సృష్టించినవీ, 
మహర్షి మన్నించినవీ అయిన ఈ మంచి వస్తువులు విలువైనవి. వీటిదానంవలన పుణ్యలోకాలు లభిస్తాయి. 


శూద్రుడు ఎటువంటి నడవడితో ఇహపరసుఖాలనూ, పరమసాఖ్యాన్నీ పొందుతాడు? 


పూర్వం పరాశరుడు శిష్యులకు అందరూ అనుసరించదగిన ధర్మాలను పెక్కింటిని చెప్పాడు. వాటి తాత్పర్యం 
చెప్పుతాను వినుము. శూద్రుడు ఇంద్రియాలపై పట్టుగలిగి, కామాదులైన అంతశ్శత్రువులను గెలిచి, గర్వం వదలి 
తక్కిన మూడు వర్ణాలపట్ట భక్తికలిగి వారికి సేవలు చేస్తే, ఉభయలోక సుఖాలనూ పొందగలడు. బహిరంగ 
స్థలాలలో మలమూ।(త్రాదులు వదలరాదు. ఆ పనులకూ, వాటి శుద్ధి పనులకూ మరుగుతావులు ఉండాలి. శూద్రుడు 
ఏ విధంగానైనా శుచిత్వాన్ని నిష్టతో సాధించి సేవాభావంతో విద్వాంసులయెడ వినయంగా మెలగాలి. బ్రాహ్మణుడికి 
జపమే యజ్ఞం. అధ్యయనమే (బ్రదుకుతెరువు. తపస్సు శోభ నిస్తుంది. క్షత్రియుడికి ప్రయత్నం యజ్ఞం. దండనీతి 
(బ్రతుకుతెరువు. పాలన శోభ తెస్తుంది. వైశ్యుడికి హవ్యం యజ్ఞం. అమ్మకం (బ్రదుకుతెరువు. ఆతిథ్యం శోభ 
తెస్తుంది. శూద్రుడికి సేవ లందించటం యజ్ఞం. సేవలే అతడి (బ్రతుకుదెరువు. పనిలో సామర్ధ్యం అతడికి వన్నె 
తెస్తుంది. యతిపట్ట భక్తితో సేవ చేయటం కర్తవ్యం. అది అతడికి సుగతిని కలిగిస్తుంది. పరాశరుడు సర్వవర్ల 
సామాన్య ధర్మాలు కూడా చెప్పాడు. (చూడు.2.296-327) 


దేవతలుకూడా మొక్కదగిన నరులు ఉంటారని వింటుంటాను. అట్టివారి నడవడి ఎట్టా ఉంటుందో 
తెలియజెప్పుము. 


ధర్మార్ధ కామ పురుషార్థాలను ధర్మం తప్పక ఆచరించేవారూ, సుందరాంగులు స్వయంగా కోరినా కామాన్ని 
వదలి మెలిగేవారూ, విద్యాగర్వం, ధనగర్వం, ప్రభుత్వగర్వం మొదలైనవి లేనివారూ, ఇంద్రియ నిగ్రహం 
కలవారూ, స్వీయ భార్యలతో తృప్తిపొందేవారూ, దృఢమైన పట్టుదలతో తపోధనాన్ని కూడబెట్టే మహాత్ములూ, 
సత్యనిష్థ కలవారూ, అంతర్భహిళ్ళుద్ది కలవారూ, గుట్టుగా ధర్మాన్ని ఆచరించేవారూ, సన్న్యాస ధర్మాలను 
నేర్పుతో పాటించేవారూ దేవతలకు కూడా నమస్కార యోగ్యులు. 


పశ 63: 


ఉత్తరం : 


ప్రశ్న 64 : 


ఉత్తరం : 


ప్రశ్న 65 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -55 55 
చెరువు త్రవ్వించటం అనే ధర్మంలోని గొప్పతనం తెలుపుము. 


చెరువు దేవతలకు, పశువులకు, పక్షులకు, రాయి రప్పలవంటి స్థావరాలకు నెలవైనది. అంతే కాదు. అందులో 
నీరు (త్రావి ఆవులమందలు దానిని (త్రవ్వించినవారి కులాన్నంతటినీ పుణ్యలోకాలకు పంపుతాయి. ఈ 
లోకంలో గొప్ప సంపదనూ, చెడని కీర్తినీ కలిగిస్తాయి. వానాకాలంలో, చలికాలంలో, ఎండకాలంలో చెరువులో 
నీళ్ళుంటే మహాయజ్ఞాలు చేసిన ఫలం ఆ తటాకకర్తకు లభిస్తుంది. కట్టమీద తగిన చెట్టు నాటితే పక్షులు 
మొదలైన (ప్రాణికోటికి నిలువనీడ నిచ్చి సుఖం కూర్చినవాడు కనుక అతడికి ఇహపరసుఖాలు కలుగుతాయి. 
పితృదేవతలు తమ వంశంవాడు చెరువులు (త్రవ్విస్తే పరమానందం పొందుతారు. దానివలన తమకు ఉత్తమ 
లోకాలకు పోయే వీలు కలుగుతుందని దాని నెప్పుడూ కోరుతూ ఉంటారు. చెరువుగట్లమీదిచెట్టు నీడతో 
అతిథులకూ, పూవులతో దేవతలకూ, పండ్లతో పితృదేవతలకూ పరమానందం కలిగిస్తాయి. 


గృహస్థ ధర్మపరిజ్ఞానం నాకు సమగ్రంగా కలిగేటట్టు ఉపదేశించుము. 
థ వ ౧ 


పూర్వం విష్ణువుకు భూదేవి తెలిపిన విశేషాలు తెలుపుతాను వినుము. గృహస్థుడు అగ్నిని ఆరాధనం చేయాలి. 
పూర్ల్ణభక్తితో భూతబలి చేయాలి. దానివలన దేవతలు ఆనందిస్తారు. అన్నం, పాలు, దుంపలు, చల్లని నీరు 
- వీటిలో దేనితోనైనా ప్రతిదినమూ పితృదేవతలకు తర్పణం చేయాలి. వైశ్వదేవం తప్పనిసరిగా నిర్వహించాలి. 
ఆ తరువాత శక్తిమేరకు దానాలు చేయాలి. బిచ్చమెత్తుకొనే విద్యావంతులైన (బ్రాహ్మణులకొరకు ఎదురు చూచి 
భిక్షలివ్యాలి. భోజన సమయానికి అతిథులు రాకపోతే వండిన పదార్థాలలో ముందుభాగాన్ని హోమకుండంలోనైనా 
వేయాలి. తరువాత మిత్రులకు, చుట్టాలకు, అతిథులకు, గురువులకు అన్నం పెట్టి తృప్తిపరచాలి. పిదప 
బలికార్యం చేయాలి. ఇది గృహస్థధర్మం. ఈ పద్దతిని సాగించి విప్రుడు భోజనం చేయాలి. అట్టివాడు ఇహపర 
సుఖాలను పొందుతాడు. కాబట్టి ధర్మరాజా! నీవు కూడా గృహస్ట్రధర్మాన్ని చక్కగా నిర్వహించుము. గృహస్థధర్మం 
పాపాలను పటాపంచలు చేస్తుంది. శుభాలను కలిగిస్తుంది. కీర్తి సంపదలను ప్రసాదిస్తుంది. పుణ్యలోకాలను 
పొందిస్తుంది. 


పూలనూ, ధూప దీప నైవేద్యాలనూ పూజా సాధనాలని వాటితో దేవతలను పూజిస్తారు. వాటి విశేష మేమిటో 
తెలియ చెప్పుము. 


ఈ విషయాన్ని పూర్వం శుక్రుడు బలికీ, అతడు మనువుకూ, అతడు సువర్గ్ణుడనే తపస్వికీ, ఆతడు 
నారదుడికీ, ఆ మహర్షి నాకూ తెలియచెప్పారు. దాని తాత్సర్యాన్ని చెప్పుతాను వినుము. ఓషధులు అమృతంవంటివి. 
పూలు పూచే చెట్లు శ్రేష్టమైనవి. పూలతో పూజించేవారికి మంచి మనస్సు కలుగుతుంది. అందుకే పూలను 
'సుమనస్సులు” అంటారు. పూలతో పూజించే మానవుల కోర్కెలను దేవతలు మంచి మనస్సుతో తీరుస్తారు. 
అందుకే వారికి 'సుమనస్కులు” అనే పేరు వచ్చింది. పూలవాసనలతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులూ, 
వాటి అనుభవంతో పాములూ, ఆ మూడు పద్దతులతో మానవులూ పీతి పొందుతారు. పూలపూజలతో 
దేవతలు వెంటనే భక్తుల కోర్కెలు తీరుస్తారు. ధూపంవలన భక్తుడు పుష్టినీ, ఆయువునూ పొందుతాడు. దీపం 
వెలిగించటమంటే వెలుగును (ప్రసాదించటం. దీపారాధనంవలన భక్తుడి హృదయం పరమాత్మ ధర్మాలను 
చూచే స్వభావం కలది జౌతుంది. బాటలోని చావడిలో, దేవాలయంమీదా, కొండమీదా దీపం పెట్టినవారికి 
ఐశ్వర్యం (ప్రాప్తిస్తుంది. ఆవునేయితో దీపం వెలిగించి దానంచేస్తే జ్యోతిర్లోకసిద్దీ, కులప్రకాశం, మహాజ్ఞాన వికాసం 
కలుగుతాయి. దేవతలకు మొదట నైవేద్యం ఇచ్చి తరువాత భక్తుడు భుజించాలి. లేకపోతే బుద్దిహీనుడూ, 


56 


ప్రశ్న 66 : 


ఉత్తరం : 


ప్రశ్న 67 : 


ఉత్తరం : 


ప్రశ 68 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -56 


రాక్షసుడూ కావటం తథ్యం. నివేదనతో అర్పించే వ్యక్తికి గృహదేవతలు సకల శుభాలు కలిగిస్తారు. నహుషుడు 
ధూపదీప దానాదులు చేయటంవలననే ఇంద్రపదవి పొందాడు. (బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళాడు. 
దానాలన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది. 


విఫ్రుడి సొమ్ము దొంగిలించినవాడి గతి ఏమిటి? 


బ్రహ్మజ్ఞానం కలవాడి సంపదను దొంగిలిస్తే కులనాశనం జరుగుతుంది. మరుజన్మలో చండాలు డయ్యే గతి 
పట్టుతుంది. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది చెప్పుతాను వినుము. క్షత్రబంధు డనే రాజు ఒకనాడు (బ్రాహ్మణుడి 
పొలంపై నుండి గాలికి రేగిన దుమ్మును తప్పించుకొని పోతున్న దుఃఖితుడైన ఒక మాలవాడిని చూచాడు. 
కారణ మడిగాడు. ఆ మాలవాడు పూర్వజన్మలో (బ్రాహ్మణబాలుడు. బ్రహ్మచారిగా భిక్షమెత్తుకొని పోతుండగా 
(బ్రాహ్మణుడి పొలం నుండి రేగిన దుమ్ము వానిపై పడింది. అతడు దానిని తిన్నాడు. ఆ పాఫఫలితంగా 
చండాలజన్మ నెత్తాడు. ఒకనాడు కలలో ఆ (బ్రాహ్మణుడు కనపడి క్షత్రబంధు సంవాదం వినిపించి, దానితో 
అతడి దుఃఖం నశించి పోతుందని చెప్పాడు. ఆనాటితో అతడి దుఃఖం తీరింది. పూర్వపుణ్యఫలంగా ఆ 
(బ్రహ్మచారి ఉత్తమగతి పొందాడు. 


స్వర్గం ఒకేరకమైన ఆనందం కలిగిస్తుందా? పెక్కు రీతుల ఆనందం కలిగించేదై ఉంటుందా? 


పుణ్యకర్మలు పెక్కు తీరులై ఉండటంవలన, ఆయా కర్మలకు తగిన భోగాలను అందించే పెక్కుతావులు 
కలదై స్వర్గం దుఃఖం లేనిదీ, అమితమైన సుఖాన్ని కలిగించేదే అయి ఎంతో ఒప్పారుతూ ఉంటుంది. గౌతమ 
దేవేంద్ర సంవాదం అనే ఇతిహాసం ఈ (ప్రశ్నకు సమాధానంగా తోడ్పడుతుంది. దాని సారాంశ మిది - ఒక 
అరణ్యంలో గౌతముడనే (బ్రాహ్మణుడు తపస్సు చేసికొంటూ ఉండగా తల్లిని కోల్పోయిన ఒక పిల్లఏనుగు 
కనుపించింది. దానిని పుత్రవాత్సల్యంతో పెంచి పెద్దచేశాడు. ఒకనాడు దేవేంద్రుడు ధృతరాష్ట్రుడు అనే రాజు 
రూపంలో వచ్చి ఆ ఏనుగును తనకు కావాలని కోరాడు. గౌతముడు ఆ ఏనుగు తనకు చేసేసేవలు పేర్కొని 
పుత్రుడివంటి దానిని ఈయజాలనని అన్నాడు. మునులకు ఏను గెందుకు? వెలలేని ఆవులను ఇస్తాను, 
మిక్కుటమైన బంగారాన్ని ఇస్తాను. ఏనుగు నిమ్మ'ని ధృతరాష్ట్రుడు పట్టుపట్టాడు. గౌతముడు వాత్సల్యంతో 
ఏనుగును ఇవ్వలేనన్నాడు. రాజునకు ఏనుగు యోగ్యమైనది కావున దాని నిమ్మని ధృతరాష్ట్రుడు బెదిరించాడు. 
గౌతముడు భయం వదలి యమలోకంలోగాని, గంగా ఒడ్డునగాని, మేరుపర్వతంలోగాని, నారద వనంలోగాని, 
ఉత్తర కురుభూములలోగాని, చం(ద్రుడివద్దగాని, సూర్యుడివద్దగాని, వరుణుడి నగరంలోగాని, ఇంద్రుడి 
పట్టణంలోగాని, (బ్రహ్మలోకంలోగాని, గోలోకంలోగాని ఏనుగు నిస్తాను తీసుకొనుమని వరుసగా అడిగాడు. 
ఆయా లోకాలలో ఆయా పుణ్మకర్మలకు ఫలాల ననుభవించే వారిని ధృతరాష్ట్రుడు చెప్పి వాటికి అంగీకరించలేదు. 
గౌతముడు దానిని గమనించి ధృతరాష్ట్ర రూపంలో ఉన్నది దేవేంద్రుడని భావించాడు. ఆయా లోకాలన్నీ 
తిరిగినవాడు కావటంచేత ఆయా సుఖాల భేదాలను తెలిసికొనగలిగాడని గుర్తించాడు. దేవేంద్రుడు దానికి 
సంతోషించి గౌతముడికీ, ఏనుగుకూ స్వర్గలోక సౌఖ్యాన్ని (ప్రసాదించాడు. 


మహాత్మా! మీరు తపస్సును సారమైన ధర్మంగా నొక్కి చెప్పుతూ ఉంటారు. దానికి మించిన ధర్మం మరొకటి 


లేదా? 


తపస్సులన్నీ కొనియాడదగినవే. తపస్సుకు దీటైన ధర్మం మరెక్కడ ఉన్నది? తపస్సు అనగా నియమంగా 


ప్రశ్న 69 : 


ఉత్తరం : 


ప్రశ్న 70 : 


ఉత్తరం : 


ప్రశ్న (ల 


ఉత్తరం : 


య. 


ఆనుశాసనిక పర్వ కథాసారం -57 57 
భోజనం చేయటం. ఈ సంగతి బ్రహ్మ భగీరథుడనే రాజుకు చెప్పాడు. 


వేదం పురుషుడికి ఆయువు నూరేళ్ళని చెప్పుతున్నది. కాని, చిన్నతనంలోనే కొందరు మృతి పొందుతున్నారు. 
దేనిచేత ఆయువు వృద్ది పొందుతుంది? దేనిచేత తరిగిపోతుంది? 


ఆచారం ఆయువును పెంచుతుంది. అంతే కాదు సంపదను, కీర్తిని కలిగిస్తుంది. దురాచారం ఆయువును 
క్షీణింప చేస్తుంది. ఉత్తమపురుషులు ఆచరించే మార్గాన్ని తెలిసికొని నడచుకొనటం ఆచారం. అది వర్ల 
ధర్మాలకు, ఆ(శమ ధర్మాలకు అనుగుణంగా ఉంటుంది. (వివరాలకు చూ. 4.90-126) ఆచారాన్ని తప్పనిసరిగా 
నడిపించాలి. అది ధర్మానికి కుదురు. ధర్మం ఆయువును పెంచుతుంది. సంపదను కీర్తిని వృద్ది చేస్తుంది. 
ఆచారాలన్నిటిలో సర్వభూతదయ మిన్న అయినదని ఆదిమును లంటారు. కాబట్టి అన్ని వర్ణాలవారూ 
దయకలిగి ఉండటం ఉత్తమం. 


అన్నదమ్ము లే విధంగా తమలో తాము పొందిక కలిగి ఉండాలి? 


తమ్ములు అన్నయెడ భయభక్తులు కలిగి అతడిని ఆరాధించాలి. అన్న తమ్ములను మన్నిస్తూ ఉండాలి. 
తమ్ముడొకడు బుద్దిహీనుడైనా ప్రమాదం లేదు కాని అన్న కార్యదక్షత లేనివాడైతే తమ్ముళ్ళు ఇబ్బందుల 
పాలౌతారు. అన్నదమ్ములు కలతలు లేని బుద్దితో సంపదను పంచుకొని అనుభవించాలి. అప్పుడు లోకులు 
వారిని మెచ్చుకొంటారు. సంపద కూడా (క్రమంగా వృద్ధి పొందుతుంది. అట్లా కాక ఒకడు అత్యాశతో ఎక్కువ 
భాగాన్ని ఆపేక్షిస్తే ప్రాణాంతకపు పనులు ఏర్పడుతాయి. తండ్రి తరువాత అన్నయే తమ్ములందరికీ తండ్రి. 
తల్లి చనిపోయిన తరువాత వదినయే తల్లి. అన్నగాని, తమ్ముడుగాని న్యాయం తప్పి అన్నదమ్ములకు కీడు 
చేస్తే రాజువలన శిక్షార్హుడౌతాడు. అక్కను, పెంచిన తల్లిని తల్లితో సమానంగా చూడాలి. ఉపాధ్యాయుడికంటె 
తండ్రి పదిరెట్లు ఎక్కువ మాన్యుడు. తండ్రికంటె తల్లి పదిరెట్లు గౌరవంలో మిన్న. తల్లిదం[డ్రులవలన కలిగిన 
జన్మ దేహసంబంధి. ఆచార్యుడివలన కలిగిన జ్ఞానజన్మ జరామరణాలు లేనిది. గౌరవంలో ఆచార్యుడు 
అందరికంటె మిన్న. 


ఉపవాసవీధికి యోగ్యత, దాని గొప్ప ఫలం - అనేవాటిని గురించి వినగోరుతాను. 


అంగిరసు డనే ముని ఈ విషయంలో నాకు చెప్పిన వివరాల సారాన్ని వినిపిస్తాను. బ్రాహ్మణ క్షత్రియులు 
మూడు రోజులు ఉపవాసం చేయవచ్చును. వైశ్యులు శూద్రులు నాలుగు భోజనాలు మానవచ్చును. ఏక 
భుక్తంతో నెలరోజులు ఉపవసిస్తే శుభాలు కలుగుతాయి. ఉపవాసాలు పెరిగినకొద్దీ శుభాలు కూడా పెరుగుతాయి. 
మహాత్ములు తల్లిని మించిన గురువూ, వేదాన్ని మించిన శాస్త్రమూ, ధర్మాన్ని మించిన లాభమూ, అట్లాగే 
ఉపవాసాన్ని మించిన తపస్సూ లేదంటారు. దేవతలు, ఆదిమునులు ఉపవాసనియమం చేతనే గొప్ప ప్రభావం 
కలవారయ్యారు. విశ్వామిత్రుడు వెయ్యేళ్ళు ఏకభుక్తంతో బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడు. అర్హబలమూ, 
అంగబలమూ లేకున్నా ఏ లోపమూ లేకుండా చేయదగినది ఉపవాస (వ్రతమని అంగిరసుడు చెప్పాడు. ఉపవాస 
వ్రతంలో తేలిక పద్దతి ఉన్నది. పగలు ఒకమారూ, రాత్రి ఒకమారూ నీటితో తృప్తిగా భుజిస్తూ మధ్యలో మరేమీ 
తినకుండా హోమకార్యం తగిన విధంగా చేస్తూ ఉంటే పుణ్యలోకాలు సులభంగా లభిస్తాయి. 


“ఎవరిని తెలిసికొంటే తెలియదగిన విషయాలన్నీ తెలుస్తాయో అట్టివాడు శ్రీకృష్ణుడు” అని వేదవ్యాసుడు తనను 
ఆ(శ్రయించినవారందరికీ తెలియ చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మిక వాక్యాలకు ఆతడే గమ్యం. మహామహిమకు 


58 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -58 


గమ్యం శ్రీకృష్ణుడు. నేను ఆ మహిమాన్విత వాక్యాలను వినగోరుతాను. ఇంకా నాకు ఆధ్యాత్మ విద్యావరణం 
కలిగించే వాక్యాలు వినిపించుము. 


'హరసనత్కుమార సంవాదం” అనే విషయం వింటే పరమార్థ విద్యకు ఉపకరించే అంశాలు తెలుస్తాయి. 
సంగ్రహంగా చెప్పుతాను వినుము. ఒకసారి శివుడు సనత్కుమారుడివద్దకు వచ్చాడు. మహర్షి మహేశ్వరుడికి 
అతిథిసత్కారాలు చేశాడు. 'పుణ్యాత్మా! ధ్యానంలో చూడదగిన వస్తు వేది? చక్కగా భావించదగిన తత్తాలు 
ఎన్ని? జ్ఞానమూ, యోగమూ ఏ విధంగా (ప్రవర్తిల్లుతాయి?" అని శివుడు అడిగాడు. మరికొన్ని ఆధ్యాత్మ 
విశేషాలు చెప్పుమన్నాడు. సనత్కుమారుడు శివుడితో ఇట్లా చెప్పాడు. “తత్యాలు ఇరవైమూడని కొందరు 
పామరులంటారు. ఇరవైనాలుగని కొందరు అంటారు. నా దృష్టిలో తత్త్వాలు ఇరవైఅయిదు. ఇరవైఅయిదవ 
తత్త్వం 'అధిష్టానం' రూపంలో ఉంటుంది. అది మిగిలిన ఇరవైనాలిగింటికీ ఒక స్థితిని కలిగిస్తుంది. తనయందే 
లీనమయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి అది ఉండటమూ, లేకపోవటమూ రెండూ సంభవమే. కాబట్టి 24 తత్తాలను 
వివరిస్తాను. అవి 5 భూతాలు, 5 వాటి గుణాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారం, (ప్రకృతి 
- మొత్తం 24 తత్త్వాలు. వీటిని దేహమని జ్ఞానులు భావిస్తారు. కట్టెలో నిప్పువలె అందులో “పురుషుడు” 
ఉంటాడు. అతడే 'నేను'. పురుషతత్తాన్ని వేదం 'అమృతార్థతత్త్య'మనీ, “బ్రహ్మ మనీ తెలియజేస్తుంది. ఇది 
అన్ని తత్యాలకంటె అతీతమైనది. ఇదే ఈశ్వరం, అనీశ్వరం, సత్యపాకం, అతిరహస్యం. దానిని దర్శిస్తే 
మృత్యువువలననుండి తప్పుకొన్నట్లే. (బ్రహ్మతత్త్యం ఓంకారంచేత మాత్రమే చెప్పదగింది. అనహంకార నిరూఢ 
భావనారాధ్యం. ఏ మాలిన్యం లేనిది. ద్వంద్వాతీతమైనది. సర్వం శుభమయమైనది. అది అప్రమేయం, అవిజ్ఞేయం, 
పుండరీకాక్షం, అనక్షయవిషయం, అచ్యుతం, సదసత్తుల సమైక్యభావంతో ్రకాశించేది. ఆ పరతత్త్యం మొదట 
నారాయణుడి కొక్కడికే తెలిసింది. అతడివలన దేవతలు, మునులు, సిద్దులు, సాధ్యులు మొదలగువారికి 
అందింది. అది బంధవిముక్తులకే దర్శనమౌతుంది. అహంకారం వదలిన జీవుడిలో దశేంద్రియాలూ, మనస్సూ, 
బుద్దీ లీనమైపోతాయి. ఆ జీవుడు పరతత్త్యంలో లీనమైపోతాడు. యోగనిష్ట కలవాడు ఆ తత్తాన్ని అందుకొని 
దుఃఖాలన్నింటిని తొలగించుకొని, చావు, ముదిమి లేని తావులలో శాశ్వతంగా ఉంటాడు. అణిమాది సిద్దుల 
సంపదలతో విహరిస్తూ ఉంటాడు. యోగసాంఖ్యాలు రెండూ ఒకటే అనే భావంతో సంసార సముద్రాన్ని 
దాటుతాడు. చైతన్యం గల “పురుషుడు” అనే తత్త్వాన్ని ఆ(శయించి, చైతన్యం లేని (ప్రకృతి పుష్టికలది బొతుంది. 
తక్కిన తత్తాలు ఆ తత్యమహాసముద్రంలోని తరంగాలు. పురుషుడికి ఏ గుణాలూ లేవు. (ప్రకృతియే 
గుణాలకు ఏవైనా గుణాలను ఇస్తుంది. దానిచేత తక్కిన తత్యాలు గుణాలు కలవై గుణాలు లేని పరమాత్మకు 
గుణాలు కలిగిన స్థితిని కలిగిస్తాయి. వీటినన్నంటిని సత్పదార్డానికి వేరైనవిగా తెలిసికొని, ప్రకృతిని జయించి 
తనకు తానే కాని మరొకటి ఏమీ లేదని గుర్తించినపుడు సాధకుడైన పురుషుడు పొగ లేని నిప్పువలె 
ప్రకాశిస్తాడు. పురుషుడు సత్త్వాన్ని, తత్త్వాన్ని ఆశ్రయించి, ఆ రెండింటిని చక్కగా తెలిసికొని, వాటితో కలియక 
చైతన్యవంతుడౌతాడు. పెక్కులు కావటం అజ్ఞానంవలన కలిగినస్థితి. ఒక్కటికావటం జ్ఞానంవలన కలిగే స్థితి. 
పండితులు దీనినే అవిద్య, విద్య అంటారు. ఈ రెండూ ఇరవై అయిదవ తత్ప్యమైన జీవుడి దశలు. పరికించగా 
విద్యయే స్వరూపంగా గల ఇరవై ఆరవ తత్త్యం. వాడు విద్య, అవిద్య అనే దశలు లేనివాడు. ముసలితనం 
లేనివాడు. మొట్టమొదటివాడు. అంతం లేనివాడు. ఏ విధమైన మార్పులేనివాడు. అనంతుడు, అచ్యుతుడు, 
అద్యతనుడు, అనాది, కేవలాత్మకుడు. నీటిలో చేపా, మేడిపండులో పురుగులూ ఉన్నట్టుగా తాను (ప్రకృతిలో 
ఉన్నానని తెలిసికొని, దానినుండి వేరుకావటం అభ్యాసం చేసి, సిద్దిపాందిన పురుషుడు అమృతత్వస్థితి పొందుతాడు. 
బీవుడు తామరాకుమీది నీటి బిందువువలె ప్రకృతియందు ఉండి కూడా దానికి సంబంధించిన వికారాలు 
లేకుండా వెలుగొందుతాడు. ఈ విధంగా (ప్రకృతిని వదలి పరమాత్మస్థితిని పొందటమే ముక్తి. ఈ జ్ఞానాన్ని 


BT: 


ఉత్తరం : 


ప్రశ్న 74 : 


ఉత్తరం : 


(ప్రశ్న: 75:1 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -59 59 


కపిలమహర్షి లోకానికి అనుగ్రహించాడు. దివ్యమును లెందరో దీనిని మన్నించారు. జీవుడు (ప్రకృతితో 
అంటిపెట్టుకొని ఉండటం బంధం. దానినుండి పొందిన విముక్తియే మోక్షం. 


ఎక్కువ పవిత్రతను కలిగించగల తీర్థం ఏదో తెలుపుము. 


తీర్జాలన్నీ మేలైనవే. మానవ తీర్థం ఒకటి ఉన్నది. దానిపేరు 'సత్యం'. అదే మిక్కిలి పవిత్రత కలిగిస్తుంది. 'ధృతి' 
అనే మహాజలాశయంలో అది విరాజిల్లుతూ ఉంటుంది. తమస్సు, రజస్సు అనే రెండు గుణాలను దూరంగా 
తొలగించుకొంటూ, సత్యాన్ని ఊతకర్రగా తీసికొని దానిలోనికి (ప్రవేశించి స్నానం చేసినవాడు పరిశుద్దతతో 
ప్రకాశిస్తాడు. రాగద్వేషాలు వదలి, ఇంద్రియాలు వికారాలను తొలగించుకొని, ఏ మాత్రమూ సడలని వ్రతం 
పాటిస్తూ వివేకం కలిగిన మహాత్ములు కూడా గొప్ప నిర్మలతీర్జాలే. వినయపూర్వకంగా ఆశ్రయించటం కూడా 
తీర్జాలవలన కలిగే సిద్దిని కలిగిస్తుంది. దమము, తపము, అహింస, శమము కూడా తీర్జాలే. వాటివలన ఎక్కువ 
శుద్దత కలుగుతుంది. ఊరకే నీటిలో స్నానంచేస్తే పరిశుద్దత కలుగదు. దొరకని వాటిని కోరక, దొరికినవాటియందు 
తృప్తి పొందక ఆశను విడనాడి (బ్రదికే నరులు పవిత్రులు. వారికి వేరైన తీర్జాలు అవసరం లేదు. 


ఎట్టి ప్రవర్తనతో మానవుడు, ఉత్తమపదం చేరుకొంటాడు? మరణించినవాడు దేహాన్ని వదలి ఏది తోడుగా 
వెళ్ళుతాడు? 


'నీవడిగిన గూఢమైన అంశాన్ని బృహస్పతి చెప్పగలడు" అని భీష్ము డనగా బృహస్పతి అక్కడకు వచ్చి 
అతిధిపూజలు స్వీకరించి ధర్మజుడి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. వేలు తొలుత ధర్మం మీద ఆధారపడి 
ఉంటుంది. చచ్చినవారికి ధర్మమే తోడుగా వస్తుంది. ధర్మం చేయనివాడు నరకానికి పోతాడు. నరుడు తాను 
చేసిన పుణ్యాలకు తగిన విధంగా సుఖమయ సంసారంలోనూ, పాపాలకు అనుగుణంగా దుఃఖమయ 
సంసారంలోనూ (ప్రవేశిస్తాడు. పుణ్యపాపాలకు అనుగుణంగానే ఆయా జన్మ లెత్తుతాడు. (చూడు.4.258-270). 
పాపాలు దానాలతో నశిస్తాయి. దానాలలో అన్నదానం మిన్న. (4.271-277). ధ్యానం, ఇంద్రియనిగ్రహం, 
అహింస, గురుసేవ, నిత్యకర్మాచరణం, తపస్సు - అనే వాటిలో అహింస పవిత్రమైనది. ఏ ఉత్తమ ధర్మాలనైనా 


'ప్రకాళింపజేస్తుంది. 
దేవతలూ, బ్రాహ్మణులూ, మునితశ్రేష్టులూ అహింసను (ప్రశంసిస్తూ ఉంటారు. దాని తీరును తెలియజెప్పుము. 


ఏనుగు అడుగులో జంతువుల అడుగులన్నీ ఇమిడి ఉండే తీరుగా అహింస అనే ధర్మంలో సర్వధర్మాలూ 
ఇమిడి ఉంటాయి. ఇది సత్యం. ఆవుకు నాలుగు కాళ్ళున్నట్టుగానే అహింసకు కూడా నాలుగు తీరులుంటాయి. 
అవి - మనసుచేత, మాటచేత, దేహంచేత హింస చేయటం, మాంసం తినటం అనేవి. మాంసభోజనం హింసను 
కలిగిస్తుంది. కనుక అది మహాదోషం. పై నాలుగు తెరగుల హింసమానటం అహింస. మాంసం పితృదేవతలకు 
కూడా ఇష్టమని (శ్రాద్దవిధులలో చెప్పారని అనుమానం రావచ్చును. మాంసభోజనం వదలటం అశ్వమేధయాగంకంటె 
కూడా పూజనీయం అంటారు. చంపటం, చంపించటం పాపాలన్నింటికంటె గొప్పపాపం. శ్రాద్దాలలో, యజ్ఞాలలో 
వేదవిధులలోని హింసవలన దోషం కలుగబోదు కాని మాంసపు రుచి మరగి తినటానికై ప్రాణులను చంపటంవలన 
పాపం కలుగుతుంది. మాంసం తనను నమిలినవాడిని నమలుతుంది అని ఆగమాలు అంటున్నాయి. 
మాంసాహారం మానటం తపస్సుతో సమానం - అని మహర్షులు చెప్పారు. దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, 
పరిశుద్దత, మంత్రం, అనుష్టానం, సత్యం - ఇవన్నీ అహింసారూపాలే కాబట్టి అహింస ఉంటే సంపదలన్నీఉన్నట్లే, 


60 


ప్రశ్న 76 : 


ఉత్తరం : 


ప్రశ్న 77: 


ఉత్తరం : 


ప్రశ్న 78 : 


ఉత్తరం : 


ప్రశ్న 79 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక సర్వ కథాసారం -60 


కురుక్షేత్రయుద్దంలో చచ్చినవారు ఎక్కడికి పోతారో తెలుపుము. బ్రతుకు సుఖాన్నిచ్చేదనీ, చావు దుఃఖాన్ని 
కలిగిస్తుందనీ (ప్రాణులు భావిస్తారు. ప్రాణాలను వదలుకొనటం చాలా అరుదు. అందుకు అడుగుతున్నాను. 


కురుక్షేత్రంలో అద్భుతభయంకర యుద్దంలో దేహాలు వదలిన రాజులకు అనంత సుఖాలు గల గతులు 
కలగటంలో అనుమానం లేదు. వారందరూ ఉత్తమలోకాలను పొందినవారే. (అని చెప్పి బ్రతుకు సుఖాన్ని, చావు 
దుఃఖాన్ని గురించిన శంకను నివారించే ఒక ఉదంతం - కీటకానికీ వేదవ్యాసుడికీ జరిగిన సంవాదాన్ని 
వినిపించాడు (చూడు 4.314-343) 


విద్య, తపస్సు, దానం - అనే వాటిలో ఏది గొప్పది ? 


వ్యాసమైత్రేయ సంవాదం నీ ప్రశ్నకు మంచి సమాధానం. వినుము. ఒకనాడు వ్యాసుడు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. 
అంతకుముందే ఆ నగరంలో ఉన్న మైత్రేయుడి ఇంటికి గుట్టుగా వెళ్ళాడు. మైత్రేయుడు ఆ మహర్షిని గర్తుపట్టి 
|. weg (౫) (sui యె —_ అ 
భోజనం పెటి సంతుష్లిపరచాడు. వ్యాసుడు పరమానందంతో ఇట్లా అన్నాడు. “తపస్సు, విద్య మొదలైన 
యు స] లా = 
ధర్మాలన్నింటిలో దానం గొప్పది. దానాలలో అన్నదానం గొప్పది. ప్రాణాలూ, దేహమూ, దాని బలమూ అన్నం 
స్వరూపాలే. తపస్సు మనస్సులోని మాలిన్యాల నన్నింటిని తొలగించి వేస్తుంది. విద్యకు అవకాశం కలిగిస్తుంది. 
ఆ తపసి చేసిన గొప్పదానం వలన విద్య పెంపొందుతుంది. ఆ విద్య తపస్సును వృద్ది చేస్తుంది. కాబట్టి తపస్సూ, 
విద్యా, దాన మహిమచేత పెంపొందుతాయి. విద్య (వ్రతనిష్టాపరుడికి పరమాత్మను చూపించే దీపం వంటిది. 
కాబట్టి అన్నదానం చేత పరమానందం కలుగుతుంది. 


కుల(స్తీ ప్రవర్తన గురించి తెలియపరచుము. 


కేకయరాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని చూచి “కాంతా! ఇంత శ్రేష్టమైన దేవలోకనివాసం నీకు ఏ 
నడవడివలన కలిగింది?” అని అడిగింది. శాండిలి ఇట్లా చెప్పింది. 'నేను అత్తమామలకు ఎదురు చెప్పను. 
దేవపూజలు (శ్రాద్దములు, అతిథిసపర్యలు చేయటంలో ఎడమొగం పెట్టను. మంచి నడవడితో ఉంటాను. 
వీథివాకిలి దాటను. పకపకా నవ్వను. విద్య గలవారికి నిర్మలబుద్దితో భిక్షపెట్టుతూ తక్కిన పనులు చూచుకొంటూ 
ఉంటాను. భర్త ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం మొదలైన సపర్యలు అనుకూలభావంతో చేస్తాను. 
బిడ్డలను అలసట లేకుండా తీర్చిదిద్దుతాను. భర్త ఇష్టపడే వంటలు చేసి పెట్టుతూ ఉంటాను. ఏ పనిమీదనైనా 
భర్త పొరుగూళ్ళకు పోతే, తిరిగివచ్చేంతవరకు పూలు, మైపూతలు, మంచి చీరలు, నగలు, విందులు ఆదరించను. 
ధాన్యాన్నీ, అన్నాన్నీ వ్యర్థపరచను. బంధువులను తగిన విధంగా గౌరవిస్తాను. ఆవులు మొదలైన పాడిపశువుల 
సుఖజీవనాన్ని పరీక్షించి సాగిస్తాను. భర్తహృదయం కలతపడే విధంగా ఒక్కమాట కూడా పలకను. భర్త 
నిత్యాగ్నిహోత్రి అయితే ఆ అగ్నిని ఓపికతో కాపాడుతూ ఉంటాను. రహస్యాన్ని బయటపెట్టను. కడుపుతో 
ఉన్నప్పుడు బిడ్డ కేవి మేలు చేస్తాయో వాటినే భుబిస్తాను” అని చెప్పింది. ఈ విధంగా (ప్రవర్తించిన ఉత్తమ వనిత 
ఇహపరలోకాలు రెండింటిలో శాశ్వతసుఖం పొందుతుంది. ఆ ఇల్లాలు అరుంధతివలె ప్రశంస కెక్కుతుంది. 


సర్వశాస్త్రసారం, సర్వత్రేస్టం అయిన ఆచరణ ఏది? 


'నారద పుండరీక సంవాదం” చెప్పుతాను వినుము. నీ వడిగిన విషయం తేటతెల్లమౌతుంది. తీర్ణయాత్రాశీలి 
అయిన పుండరీకుడు నారదుడు నీవు అడిగిన ్రశ్ననే అడిగాడు. నారదుడు ఇట్టా చెప్పాడు. (బ్రహ్మ చెప్పిన 
పరమ ధర్మం ఒకటి ఉన్నది. దానిని వినుము. ఇరువదినాలుగవ తత్త్యమైన (ప్రకృతికి తరువాతి తత్త్వం, జీవాత్మ. 


ప్రశ్న 80 : 


ఉత్తరం : 


ప్రశ్న 81 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -61 61 


అతడు సర్వభూతాల స్వరూపం అయినవాడు. అతడి వ్యవహార నామం నరుడు. అతడివలన ఏర్పడిన తక్కిన 
తత్తాలన్నీ నారములు. అతడు నారములు స్థానంగా కలవాడు కాబట్టి నారాయణుడు. ఆ (ప్రభువు విశ్వాన్ని 
సృష్టిస్తూ మరల తనలోనే లీనం చేసికొంటూ ‘విభుడు జొతున్నాడు. ఆ నారాయణుడే పరబ్రహ్మం, పరతత్త్యం, 
పరమపదం, ఈశ్వరుడు, విష్ణువు - అనే పేర్లతో పిలువబడుతూ ఉంటాడు. అతడే వాసుదేవుడు. ఆత్మ అనే 
పేర్లతో ఉపనిషత్తులు పిలుస్తాయి. ఈ పేర్టు నరుడికి కూడా వర్తిస్తాయి. సర్వశా(స్తాల వాక్యాలను పరిశీలించి 
నిర్ణయించిన తాత్పర్యమిది. కాబట్టి ఎల్లవేళలా నారాయణుడిని స్మరించాలి. మరణకాలంలో 'నమో నారాయణాయ” 
అనే మంత్రాన్ని పలికితే నరులు (ప్రణవానికి అర్ధమైన పరమపదాన్ని పొందుతారు అని చెప్పాడు. ధర్మరాజా! 
నీవు కూడా పరమ భక్తితో విష్ణువును సేవించుము. 


దానం, పియభాషణం - ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రీతి కలిగిస్తుంది? 


రెండూ ప్రీతి కలిగించేవే. దానం (ప్రీతికరమైనదని (ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ప్రియభాషణంకూడా 
ప్రీతికరమైన దనటానికి ఒక పురాతన కథ ఉన్నది. చెప్పుతాను వినుము. మాటకారి, బుద్ధిశాలి అయిన ఒక 
(బ్రాహ్మణుడు జనసంచారంలేని అడవికి పోయాడు. ఒక రాక్షసుడు అతడి మాంసం తినగోరి అతడిని 
పట్టుకొన్నాడు. అతడు కలతపడకుండా ఆ రక్కసుడి మొగంవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రక్కసుడు 
ఆశ్చర్యపోయి 'నా ప్రశ్నకు సమాధానం చెప్పితే నిన్ను వదలుతాను' అని 'నా శరీరం కృశించిపోవటానికీ, 
పాలిపోవటానికీ కారణం ఏమిటి?” అని అడిగాడు. ఆ (బ్రాహ్మణుడు తొందరపడక నిబ్బరంగా, అనుకూలభావంతో 
ఇట్లా చెప్పాడు. చుట్టాలు నీ దుష్ట్రస్వభావంతో విసిగి వదలి తరువాత బాధపడటం, దారిద్ర్యం కలిగినప్పుడు 
అపూర్వ గౌరవాలు కోరటం, ఇతరులు పెట్టిన బాధలను నీవు మొగమాటంవలన అనుభవించగా వారు 
జయించామని పొంగిపోవటం, జాలి తలచి నీవు మేలు చేయగా ఆ మేలు పొందినవాడు అది తన పరాక్రమమే 
అని చెప్పటం, బుద్ది కలవారు నిన్ను పొగడుతూ ఉంటే సిగ్గుపడుతూ పండితుల మెప్పుకొరకు చూస్తూ 
ఉండటం, నీవు న్యాయంగా పలికిన దానిని జనసభ అంగీకరించకపోవటం, నీ తప్పు నీ భార్యకు తెలిసి ఆమె 
కుమిలిపోతూ ఉంటే ఆమెను నీవు సముదాయించ లేకపోవటం, నీ సొమ్మును కొట్టివేయాలని ఇతరులు 
కనిపెట్టుకొని ఉంటే దానికి ఏది దిక్కు అని నీవు ఆలోచిస్తూ ఉండటం, దుర్మార్గుడు చాటున నిన్ను గూర్చి 
చేసిన నిందలను నీ బంధువులు వినాలని భావించటం, నీవు గొప్ప పనులు చేస్తూ ఉంటే నీ స్నేహితులు నిన్ను 
మాయలవాడిగా భావించటం, నీ మనసులో ఉన్న పెనువగపును బయట పెట్టుకొనలేకపోవటం, భార్య, కొడుకు, 
అల్లుడు మంచి నడవడిలేనివారై (త్రిప్పలు పెట్టటం, తండ్రి, తల్లి, అన్నదమ్ములు రోగాదులచేత కృశించటం, 
పూర్వజన్మలో బ్రాహ్మణుడి ఆవును చంపటం, పనికిమాలినవాడిని పనిలో పెట్టుకొని పేరు పాడుచేసికొనటం, 
ఎంతోకాలం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక కొలికికి తెచ్చిన పనిని నీచుడైన పగవాడు పాడుచేయటం - వీటిలో 
ఒకదానిచేత మానవుడు కృశిస్తాడు. పాలిపోతాడు' అని అన్నాడు. ఆ మాటలు విని రాక్షసుడు అతడిని 
వదలిపెట్టాడు. మంచిమాటల తీరు ఇట్టా ఉంటుంది. 


మహాత్మా! సంసార సముద్ర తీరాన్ని చేర్చగల ఓడ నీ దయా విశేషమే. పాపాలన్నింటినీ పారద్రోలే ఒక 
ప్రాచీనగాథను వినిపించుము. శ్రీకృష్ణుడు మునులతో, మహారాజులతో కలిసి నీవు చెప్పే గాథను వినాలని 
వేడుకతో ఉవ్విళ్ళూరు తున్నారు. నేనూ నా తమ్ముళ్ళూ పరమానందంలో తేలియాడే విధంగా మంచి కథను 
చెప్పుము. 


ధర్మరాజా! కరుణానిధీ, సర్వలోకశరణ్యుడూ అయిన శ్రీకృష్ణుడు వింటూ ఉండగా పుణ్యేతిహాసాన్ని చెప్పే 


62 


నారదుడు : 


పార్వతి వ 


శివుడు : 


పార్వతి వ 


శివుడు : 


పార్వతి గ్‌ 


శివుడు : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -62 


అదృష్టాన్నీ, పుణ్యాన్నీ పొందాను. వ్యాసాదిమహర్షులూ, రాజవంశంవారూ వినటంవలన నా గౌరవం పెరిగింది. 
ఇదే ఒక పరమపదం. నీవడిగినదానికి “ఉమామహేశ్వర సంవాదం” అనే ఇతిహాసం ఉన్నది. అది (ప్రవర్తిల్లటానికి 
కారణమైన కథను ముందుగా చెప్పి ఆ తరువాత దానిని చెప్పుతాను అని శ్రీకృష్ణుడికి నమస్కరించి 
ధర్మరాజుతో చెప్పనారంభించాడు. 


శ్రీకృష్ణుడు పుత్ర సంతానార్థి అయి రుక్మిణితో కలిసి హిమవత్పర్వతానికి వెళ్ళి పన్నెండేళ్ళు వ్రతం చేసి 
కృశించి ఉన్నాడు. అప్పుడు నారదాది మహర్షులు శిష్య్వసమూహంతో వచ్చి శ్రీకృష్ణుడిచుట్టూ కూర్చుండి 
పుణ్యగోష్టి చేస్తూ ఉండగా అతడి ముఖం నుండి ఒక మహాగ్ని వెలువడి ఆ పర్వతవనాలను కాల్చివేసింది. ఆ 
తరువాత శ్రీకృష్ణుడు తన సౌమ్యదృష్టితో ఆ మంటను చల్లార్చి అడవిని మునుపటివలెనే సవ్యంగా ఉండేటట్టు 
చేసి, అందరినీ ఆశ్చర్యంలో ముంచి ఎత్తాడు. వారి ప్రార్థన మేరకు ఆ అగ్నిని గురించి శ్రీకృష్ణుడు వివరించి 
చెప్పాడు. ఒక రాక్షసుడు నా వరంవలన అస్ర్రవిద్యతో అద్భుత శక్తి పొంది, అహంకరించి లోకకంటకుడయ్యాడు. 
అతడిని సంహరించగల కొడుకును పొందటానికి ఈ మహావ్రతాన్ని చేపట్టాను. నా ఆత్మ అగ్నిగా మారి, నా 
ముఖం నుండి వెలువడి (బ్రహ్మదగ్గరకు వెళ్ళింది. ఆ మహానుభావుడు మన్మధుడిని నా కుమారుడిగా పంపి, 
ఆ అగ్నిని మరలించాడు. అది తిరిగిపోతూ ఈ అడవిని కాల్ఫింది. నేను కరుణించి మరల దానికి మొదటిరూపు 
కల్పించాను' అని అగ్ని కథ చెప్పి బుషులను 'నా కొక ఉత్తమ ఇతిహాసాన్ని చెప్పి నా కోరిక తీర్చండి” అని 
కోరాడు. బుషులు ఆ పనికి సమర్గుడు నారదుడే అని పేర్కొని, అతడిని 'కథ చెప్పుమని ప్రార్థించారు. 
అతడు 'ఉమామహేశ్వర సంవాదం” అనే ఇతిహాసాన్ని శ్రీకృష్ణుడికి వినిపించాడు. దానిని నీకు చెప్పుతున్నాను. 


నేను లోక సంచారంచేస్తూ హిమవత్సర్వతంమీద ఒక సుందర దివ్యోద్యాన వనాన్ని చూచాను. ఆ ఉద్యానంలో 
శార్దూల చర్మధారి, భుజగాభరణుడు, విభూతి సుందరుడు అయిన మహాదేవుడు సురసిద్ద విద్యాధరమునిగణ, 
భూతగణ పరివృతుడై ఉండగా ఆ సభలో నేనుకూడా చేరి స్వామిని సేవిస్తూ ఉన్నాను. అంతలో సపరివారంగా 
పార్వతీదేవి వచ్చి తన కరకమలాలతో పరమేశ్వరుడి కన్నుదోయిని విలాసంగా మూసింది. దానితో లోకంలో 
సూర్యచంద్రుల కాంతి లోపించి కారుచీకటి వ్యాపించింది. లోకాలు భీతిల్లగా పరమేశ్వరుడు మూడవ కంటిమంటతో 
వెలుగులు (ప్రసాదించాడు. పార్వతి భీతిల్లి పరమేశ్వరుడి పాదాలకు ప్రణమిల్లింది. స్వామి కరుణతో చూడగా 
మంటలు చల్లారి కొండ చల్లబడింది. అప్పుడు పార్వతి ఇట్టా అడిగింది. 


సర్వేశా! నొసటికన్ను తెరవటానికి గల కారణ మేమిటి? 


ఈ లోకాలన్నీ నా స్వరూపాలే. నా కేది కలిగితే లోకాలకు కూడా అది కలుగుతుంది. నీవు నా కన్నులు 
మూశావు. లోకాలలో చీకటి వ్యాపించింది. భూతాలు భయపడ్డాయి. నీ చేతులు తొలగించకుండా చీకటి 
పోగొట్టటానికి నా ఫాలనేత్రం తెరవవలసి వచ్చింది. 


స్వామీ! నీకు నాలుగు మొగా లెందుకు ఉన్నాయి? 


సుందోపసుందులనే మహాబలవంతులైన రాక్షసులను చంపటానికి విశ్వకర్మ తిలోత్తమను సృష్టించి నా వద్దకు 
పంపాడు. ఆమె దేవకార్య నిమిత్తమై నా చుట్టూ (ప్రదక్షిణాలు చేసింది. నేనే ఆమెను రక్షించటానికై నాలుగు 
దిక్కులా చూచాను. అప్పుడు నాలుగు మొగాలు మొలిచాయి. 


జగదీశా! నీ కంఠంలో నలుపెందుకు కలిగింది? 


క్షీరసాగర మథన సమయంలో వెలువడిన కాలకూటాన్ని లోక సంరక్షణార్థమై నా కంఠంలో ధరించాను. 
బ్రహ్మాదు లందుకే నన్ను నీలకంఠుడని పిలుస్తారు. 


పార్వతి 


శివుడు : 


పార్వతి వ 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


పార్వతి న 


శివుడు : 


పార్వతి వ్‌ 


శివుడు : 


పార్వతి గ్‌ 


శివుడు : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -63 63 
స్వామీ! నీకు పినాక మనే ఆయుధం మీద ఎక్కువ మక్కువ ఎందుకు? 


కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహాతపస్సు చేశాడు. అతడిమీద పెద్ద పుట్ట, దానిమీద మిక్కిలి పొడవూ 
వెడల్పూ గల వెదురు మొలిచింది. (బ్రహ్మ ఆ మహర్షికి ప్రత్యక్షమై వరమిచ్చి ఆ వెదురును తీసికొని, 
లోకశ్రేయస్సును కాంక్షించి దానిని మూడు ముక్కలు చేసి మూడవ ముక్కతో పినాకాన్ని నిర్మించి నా కిచ్చాడు. 
రెండవ ముక్కతో శార్‌జ్లమును నిర్మించి విష్ణువుకు ఇచ్చాడు. మొదటి తునుకతో గాండీవాన్ని కల్పించి తాను 
తీసికొనిపోయాడు. అందువలన నేను పినాకాన్ని అభిమానిస్తాను. 


నంది వాహనాన్ని ఎందుకు ఆదరిస్తారు? 


నేను హిమవత్సర్వతంమీద తపస్సు చేసికొంటున్నప్పుడు ఆవులు నా చుట్టూ నిర్భయంగా తిరుగుతూ 
కష్టపెట్టాయి. నేను కోపించి చూడగా అవి బాధపడ్డాయి. (బ్రహ్మ, దేవతలు నా వద్దకు వచ్చి ప్రార్థించి నా కొక 
లయ లు యి యలు యి 

ఎద్దును కానుకగా ఇచ్చి 'గోపతి' అని పేరుపెట్టి గోవుల బాధ తీర్చారు. అది మొదలు నేను ఆ ఎద్దును 
వాహనంగా, ధ్వజంగా చేసికొని సంచరిస్తున్నాను. 


నీవు మనోహరమైన నెలవులను వదలి అశుచి అయి, కేశాస్టికపాల దుర్గంధ దుర్దర్శన మైన శ్మశానంలో 
ఉండటానికి కారణమేమి? 


కూరభూతాలు జనులను ఘోరంగా వధ చేయటం గమనించి (బ్రహ్మ నన్ను ఆ విపత్తును తొలగించుమని 
ప్రార్థించాడు. మోక్షమందు ఆసక్తి కలవారు నిర్ణనమైన శ్మశానాన్ని పవిత్రస్థానంగా భావిస్తారు. కాబట్టి నేను 

థి యె — బు = (2) జాని లు 
వల్లకాటిలో ఉండటానికి ఇష్టపడతాను. అక్కడే ఉండి లోకరక్షాకార్యాన్ని నిర్వహిస్తాను. 


బూదిపూత, ఎముకల, పాముల సొమ్ములు, గొడ్డలి, శూలం - అనే ఆయుధాలతో భయంకరమైన రూపం 
ఎందుకు ధరించావు? 


జగత్తంతా సౌమ్యం, ఆగ్నేయం అనే రెంటి కలయికతో కూడి ఉన్నది. సౌమ్యమైన దానిని విష్ణువూ, ఆగ్నేయమైన 
దానిని నేనూ భరిస్తూ ఉంటాము. ఈ రెంటిని కలిపి ఈ విశ్వాన్ని నేను వహిస్తున్నాను. అందువలన 
అన్నిసంబంధ భావంతో కూడుకొనిన ఆకారాన్ని లోకహితంకొరకు తాల్ఫాను. 


నీవు చంద్రుడిని ప్రేమతో తలపై ధరించటానికి కారణం ఏమిటి? 


దక్షయజ్ఞంలో నేను ఆగ్రహించినప్పుడు దేవతలందరినీ హింసించాను. ఆ సందర్భంలో చంద్రుడి దేహాన్ని 
అడ్డదిడ్డంగా (త్రొక్కివేశాను. అతడు నన్ను శరణు కోరాడు. జాలిపడి చేసిన కీడు తొలగటానికి అతడిని తలపై 
ధరించాను. 


శివా! వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా తెలియజెప్పుము. 


లోకహితం కొరకు (బ్రహ్మ ముఖంనుండి బ్రాహ్మణులను, భుజాలనుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, 
పాదాలనుండి శూద్రులను సృష్టిచేశాడు. ఆయా వర్ణాలవారికి విధులను, ధర్మాలను నిర్దేశించాడు. బ్రాహ్మణులు 
లోకానికి ఆధారమైనవారు. వారిని అవమానించటంగాని, అగౌరవపరచటం కాని తగదు. వారికి దానాలు 
చేయటంవలన శుభాలు కలుగుతాయి. బ్రాహ్మణనింద ఈశ్వరనిందవంటిది వేదాధ్యయనం చేయటం. యజ్ఞాలు 


64 


పార్వతి | 


శివుడు : 


పార్వతి వ 


శివుడు : 


పార్వతి 3 


శివుడు : 


పార్వతి : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -64 


చేయటం, తగినవారికి దానాలు చేయటం, వేదాలు శిష్యులకు నేర్పటం, యజ్ఞాలలో దానాలు స్వీకరించటం, 
క్రోధాదులు లేని చిత్తంతో భగవద్ద్యానం చేయటం, మనోవాక్కాయకర్మలలో శుచిగా ఉండటం, సత్యవాక్యపాలనం 
(బ్రాహ్మణవిధులు. తపస్సు యొక్క గొప్పతనాన్ని సాధించటానికీ, ధర్మానికి పునాదిగా ఉండటానికీ, బ్రహ్మ 
(బ్రాహ్మణులను సృష్టించాడు. క్షత్రియులు రాజ్యాన్ని పాలిస్తూ (బ్రాహ్మణులను పరిరక్షించాలి. ధనుర్వేదం, 
నీతిశాస్త్రం, రాజనీతి మొదలైన విద్యలను నేర్పటం, యజ్ఞయాగాది కర్మలు చేయించటం, దానాలు యోగ్యులకు 
చేయటం, సాధువులను పండితులను రక్షించటం, దుష్టులను శిక్షించటం, ఆయుధ జీవులు కావటం, 
వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ ఆరవభాగం పన్నుగా (గ్రహించటం, (ప్రజలను ధర్మంగా న్యాయంగా 
పాలించటం క్షత్రియుల విధులు. వైశ్యులు లోకులకు ఉపకారం చేసేవారు. వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ 
వారి ప్రధాన విధులు. వీరికి ద్విజత్వం ఏర్పడింది. విద్యార్దన, యజ్ఞాలు చేయటం, గోభూదానాలు చేయటం 
తగిన పనులు. అతిథిసత్కారం అవశ్య కర్తవ్యం. శూద్రులకు సేవాధర్మం ముఖ్యమైనది. (బ్రహ్మ క్షత్రియ 
వైశ్యులకు సేవలు చేసి ప్రత్యుపకారం పొందాలి. వినయంతోనూ, సాధు స్వభావంతోనూ వ్యవహరించాలి. 
వర్గధర్మాలు ఆచరిస్తే సమాజంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక ఆశ్రమ ధర్మాలు చెప్పుతాను. 
బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్యం, గురుసేవ, విద్యాభ్యాసం, నిత్యాగ్నిహోత్రం అవశ్యకర్తవ్యాలు. గృహస్థాశ్రమం 
అన్నింటిలో ముఖ్యమైనది. పంచయజ్ఞాలు ఆచరించటం, స్వీయభార్యను పాలించటం, దానాలు చేయటం, 
బంధువులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మాలు. అడవిలో నివసించటం, కందమూలాలు భుజించటం, స్రీ 
సంగమం వర్ణించటం, జడలు ధరించి జింకచర్మాన్ని కట్టుకొనటం, వాన(ప్రస్థాశ్రమ ధర్మాలు. కోపగించుకోకుండా 
ఉండటం, (బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఓర్పు వహించటం, బ్రాహ్మణులతో కలిసి జీవించటం, (ప్రశాంతంగా, 
నిష్పక్షపాతంగా, శుచిగా, శుభ్రంగా ఉండటం, సద్రతనిష్ట. భిక్షాభోజనం, నేలపై మాత్రమే శయనించటం, 
దయాస్వభావం కలిగి ఉండటం, సదా తత్త్యచింతనతో, యతి ధర్మాలతో జీవించటం సన్నాసాశ్రమ విధులు. 
ఇవి వేదాలు సమ్మతించిన విధులు. 


ముని జనులు చేసే తపస్సుయొక్క విధానం తెలియజెప్పుము. 


తపమంటే సామాన్యంగా వానప్రస్థులు చేసే ధర్మాలు. ఇంద్రియ నిగ్రహం, యోగాభ్యాసం, ఫలాభిరహిత 
కర్మాచరణం, పంచాగ్ని మధ్య తపస్సు మొదలైనవి చేసి స్వర్గం పొంది సుఖించేవారు తపస్వులు. భార్యాయుతులై 
తపస్సు చేసేవారు అహింస, దయ మొదలైన గుణాలు కలిగి, సర్వభూత సమభావంతో వర్తిస్తారు. ఉపవాసం, 
మౌనం, భూతలశయనం మొదలైన వాన(ప్రస్థాశ్రమ నియమాలు తపస్వులు పాటిస్తారు. 


దేశ (ద్రిమ్మరులైన విరాగులను గురించి చెప్పుము. 


వీరు యాయావరులు, పుణ్యతీర్ణాలను సేవిస్తూ నిరాహారవ్రతాలను పాటిస్తుంటారు. బక్కచిక్కిన శరీరాలతో 
నియమనిష్టలతో జీవించి స్వర్గం చేరతారు. 


వైఖానసుల పద్దతి తెలపండి. 


వైఖానసులు కఠిన (వ్రతాలు పాటిస్తారు. రాళ్ళతో, నివ్వరిధాన్యాలను దంచుకొని వానిని మాత్రమే నమలుతారు. 
కొందరు గాలి, నీరు మాత్రమే స్వీకరిస్తారు. 


గృహస్థాశ్రమ ధర్మాలను తెలపండి. 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


పార్వతి | 
శివుడు : 
పార్వతి వ్‌ 


శివుడు : 


పార్వతి గ్‌ 


శివుడు : 


పార్వతి | 


శివుడు : 


పార్వతి : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -65 65 


గృహస్థాశ్రమంలో కామం ధర్మప్రధానమై ఉండాలి. ఆత్మనిగ్రహం, భూతదయ, శాంత స్వభావం, అతిథి 
సత్కారం, మిగిలిన ఆ(శ్రమవాసులను గౌరవించటం గృహస్థాశ్రమ ధర్మంలో ముఖ్యం. సీకి పతిని సేవించటం 
ప్రధాన విధి. గృహస్టుడు నిజభార్యయందే రమించాలి. ఆహారనియమం పాటిస్తే ముక్తి మార్గం సులభం. 


రాజు అందరివలెనే శరీరం కలిగి, భోజనాదులు చేస్తూ ఉండి కూడా అందరిచేత నమస్కరించబడతాడు. 
నిగ్రహాను గ్రహాలలో సమర్భుడౌతాడు. సర్వాధిపత్యంతో శోభిల్టుతాడు. దీనికి కారణం ఏమిటి? 
(క. ౧ 


రాజార్హత తపస్సువలన లభిస్తుంది. అందువలననే ఇతరులకు నమస్కార యోగ్యుడౌతాడు. నిగ్రహాను[గ్రహ 
సమర్ధు డౌతాడు. తాను నీతిపరుడై ఇతరులను నీతిపరులుగా చేస్తాడు. అవసరం వస్తే శిక్షిస్తాడు. కామాది 
అంతశ్ళత్రువులను జయించి సప్తాంగాలను శాసిస్తాడు. ధర్మాన్ని రక్షిస్తాడు. చారచక్షువై లోకాన్ని గమనిస్తాడు. 
ధర్మాన్ని రక్షిస్తాడు. అధర్మాన్ని శిక్షిస్తాడు. అకారణంగా యుద్దం చేయడు. న్యాయబద్దంగా యుద్దానికి 
పూనుకొంటాడు. యజ్ఞాలు దానాలు చేస్తాడు. ఈ నీతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రాజుకు పాపం 
కలుగుతుంది. (ప్రజలను బిడ్డలవలె కాపాడి సంపదను, పేరు ప్రఖ్యాతులను గడిస్తాడు. చివరకు స్వర్గసుఖాలను 
పొందుతాడు. 


ధర్మరహస్యం వినగోరుతాను. 
ధర్మాలన్నింటిలో అహింస సూక్ష్మమైన ధర్మం. 
లోకులకు హింసను వదలటం సాధ్యం కాదు. మరి అహింస అంటే ఏమిటి? 


శాంతగుణంతో తపస్సు చేసికొనేవారు అహింసావ్రతం పాటించేవారు. లోకులు తమ కర్తవ్యాలు చేస్తూ ఉండగా 
కొన్ని ప్రాణులు చనిపోతాయి. అప్పుడు వారికి చంపే బుద్ది ఉండదు. పాపపుణ్యాలకు బుద్ది ప్రధానం. 
యుద్దాలలో మరణించటం, యుద్దాలలో సంహరించటం హింస కాదు. స్వర్గప్రాప్తికి హేతువులు కూడా. వేటాడటం 
హింస కాదు. వేదమం[త్రయుతంగా యజ్ఞంలో పశువిశసనం హింస కాదు. శిక్షకు తగినవాడిని శిక్షించటం కూడా 


హింస కాదు. 
జనులు జీవించే విధానాన్ని గురించి చెప్పుము. 


మనుష్యజన్మం కర్మభూమి. సుఖదుఃఖాలకు మూలం ధనం. అందువలన ధనసంపాదన మార్గాలు మానవుడు 
యోచిస్తాడు. అయితే అవి ధర్మపథంలో సాగాలి. కర్మలలో మోసం ఉండకూడదు. ఉపాయంతో పనులు 
చేయాలి. ఇతరుల ధనాన్నీ, వనితలనూ దొంగిలించరాదు. తల్లిదండ్రులను, అతిథులను, దేవతలను గౌరవించి 
పూజించాలి. ఇవి అందరూ ఆచరించదగిన జీవన విధానం. 


నాలుగు వర్ణాలవారు చేసే కర్మలు ఏ విధంగా ఫలిస్తాయి? 


చాతుర్వర్ల్యములవారు తమ తమ వర్ణాలకు తగిన పనులు పద్దతి తప్పక నిర్వహిస్తే స్వర్గసుఖం లభిస్తుంది. 
ac) రా అవి అవి 
మంచి పనులు చేస్తే ఉత్తమ పదాలు లభిస్తాయి. 


లోకంలో కొందరు మానవులు సంపదలతో సుఖిస్తారు. కొందరు పేదరికంతో బాధపడతారు. దీనికి కారణం 
ఏమిటి? 


66 


శివుడు : 


పార్వతి న 


శివుడు : 


పార్వతి | 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


పార్వతి : 
శివుడు : 
పార్వతి : 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -66 


దైవానికి ఒకరిమీద కోపంగానీ, ఒకరిమీద (పేమకాని ఉండవు. పూర్వజన్మలో చేసిన కర్మలయొక్క ఫలితాలు 
క్రమంగా అనుభవంలోకి వస్తాయి. సమయాన్ని బట్టి కష్టసుఖాలు, సంపదలు, పేదరికాలు ఏర్పడుతాయి. 
(చూడు. వివరాలకు 5.86-126) 


పసివారు మరణించటానికి, ముసలివారు చాలాకాలం జీవించటానికి కారణ మేమి? 


శరీరం శిథిలమౌతున్నది కాని వృద్దులకు చావు త్వరగా రావటం లేదన్నావు. మృత్యువు నరుడిని చేరినప్పుడు 
చావు కలుగుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మలు మానవుడికి ఆయుస్సును వృద్ధి చేస్తాయి. తగ్గిస్తాయి కూడా. 
దానివలన (బ్రతుకు చావులు సంభవిస్తూ ఉంటాయి. 


ఆయుస్సు ఏమి చేయటంవలన అధికమౌతుంది? దేనివలన తగ్గిపోతుంది? 


క్షమ, సత్యం, కృప, శౌచం, గురుభక్తి - ఆయుస్సును వృద్ది చేస్తాయి. అసత్యభాషణం, (క్రౌర్యం, అశుభ్రత, 
గురువిరోధం ఆయుస్సును తగ్గిస్తాయి. (బ్రహ్మచర్య(వ్రతం, హితమితాశనం, జరావ్యాధులు పోగొట్టే జొషధాలను 
సేవించటంచేతను ఆయుస్సు పెరుగుతుంది. శక్తికి మించిన పనులు చేయటం, తగనటువంటి, అనుసరణీయం 
కానటువంటి పదార్థాలు తినటం చేతను ఆయుస్సు తగ్గిపోతుంది. ఇవన్నీ పూర్వజన్మలో చేసిన కర్మలవలననే 
సంభవిస్తాయి. 


స్రీ పురుష భేదంతో ఉన్న మానవులలో జీవుడు వర్తించే విధం వివరించుము. 


తాత్ఫికంగా బీవుడికి పురుష స్రీత్వాలు లేవు. అహంకారం కారణంగా కర్మానుభవం కలిగి భావించిన ఏధంగా 
జరుగుతుంది. ఆత్మ శరీరానికి అతీతమైనది. కర్మలకు ఆత్మ కర్త కాదు. అతడి త్రిగుణాత్మక చైతన్యం 
శరీరాన్ని పొంది కర్భత్వం వహిస్తుంది. మనుష్యులు చేసే కర్మలను బట్టి ఫలితాలు కూడా కలుగుతాయి. 
జంతువులలో మానవుడు (శ్రేష్టుడు. అతడికి గొప్పతనం కలిగించేది విద్య. విద్యవలన అజ్ఞానంవలన, సంసారంవలన 
కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. వేదాలవలన జ్ఞానం కలుగుతుంది. వేదవిజ్ఞానంవలన మానవుడిలోని 
అంతశ్ళత్రువులు గాలికి మేఘాలు విచ్చి పోయినట్టుగా తొలగిపోతాయి. విద్యావంతులు దేవతలవలె (ప్రకాశిస్తారు. 
స్వప్న మంటే ఏమిటి? 

స్వప్షమంటే నిద్రించేవారి మనళ్ళేష్ట. అది భవిష్యత్తులో జరుగబోయే శుభాశుభాలను కూడా తెలియజేస్తుంది. 


కర్మాచరణంలో దైవం ముఖ్యమా? మానవుడి ఉత్సాహం ముఖ్యమా? 


పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితమే ప్రయత్నం వలన మానవుడు పొందుతాడు. దానికి దైవసహాయం తప్పక 
కావాలి. కాబట్టి కర్మఫలానికి రెండూ కావాలి. అందులో సందేహం లేదు. 


గర్భంలో ప్రాణి ఏ విధంగా (ప్రవేశిస్తాడు? 


రతిలోని పురుషుడి శుక్షంవలన, (స్తీ రజస్సువలన, దైవానుగ్రహంవలన ఆత్మ గర్భప్రవేశం చేస్తుంది. జీవుడు 
మాయారహితుడైనా అహంకారంవలన పుట్టుకకు గురి జొతున్నాడు. 


పార్వతి : 


శివుడు : 


పార్వతి గ్‌ 


శివుడు : 


పార్వతి 3 


శివుడు : 


పార్వతి న్‌ 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -67 67 
నరులకు పునర్జన్మ ఉన్నదా? లేదా? 


దేవతలకే ఆ సంగతి తెలియదు. ఇక నరులకు సాధ్యమా? పునర్జన్మ నరులకు ఉంటుంది. కాని, దానిని 
తెలిసికొనటం కష్టం. వేదవిజ్ఞానంవలన దానిని తెలిసికొనవచ్చును. 


మరణించినవారు ఆకారం లేకుండా ఉంటారు. వారిని యమభటులు బంధించి తీసికొనిపోవటం ఏమిటి? 
యముడు శిక్షించటం ఏమిటి? 


మరణం ఆసన్నమైనపుడు శరీరాన్ని విడిపించి, మనుష్యులను అదృశ్య శరీరం వహించే విధంగా చేసి యమదూతలు 
తీసికొని వెళ్ళతారు. వారిలో ధార్మికులను సువాసన భరితంగానూ, సుకుమారంగా ఉండే మార్గంలో కొనిపోతారు. 
ధర్మాధర్మాలను మిశ్రమంగా చేసినవారిని బాధలు లేనిదారిలో తీసికొనిపోతారు. అధర్మపరులను కఠినం, 
మలినం అయిన దారిలో నడిపిస్తారు. యమధర్మరాజు వారికి తగిన శిక్షలను విధిస్తాడు. 


నరకం ఎటువంటిది? ఏ విధంగా ఉంటుంది? పాపాత్ములను యముడు ఏ విధమైన బాధలతో శిక్షిస్తాడు? 


నరకాలు అయిదు. అని: రౌరవం, మహారారవం, కంటకావనం, అగ్నికుండం, పంచకష్టం. బీవులు చేసిన 
పాపాలను బట్టి ఆయా నరకాలకు యముడు పంపుతాడు. యమభటులు వారికి కాల్చటం, కత్తిరించటం, 
కట్టివేయటం, కొట్టటంవంటి శిక్షలు విధిస్తారు. ఆ పాపాత్ములను కుక్కలు కరుస్తాయి. కీటకాలు తొలుస్తాయి. 
(గ్రద్దలు ముక్కుతో పొడుస్తాయి. ఇటువంటి అనేక దుఃఖాలు అనుభవించి పురుగులుగానూ, పక్షులుగానూ, 
జంతువులుగానూ, మనుష్యులుగానూ జన్మిస్తారు. ఇనుమును వేడిచేసినప్పుడు తుప్పు తొలగిపోయినట్టు, 
యమ శిక్షలతో పాపాలు తొలగిపోతాయి. 


పాపాలు ఎటువంటివి ? 


మానసములనీ, వాచికములనీ, కాయికములనీ పాపాలు మూడు రకాలు. అన్యుల ద్రవ్యాన్ని ఆశించటం, 
పాపకృత్యాలకు పాల్పడటం, ధర్మాన్ని ద్వేషించటం మొదలైనవి మానసాలు. అసత్యమాడటం, కఠిన సంభాషణం 
మొదలైనవి వాచికాలు. హత్యచేయటం, ఇతరులను బంధించటం, మద్యపానం అనేవి కాయికాలు. అన్నిటిలో 
మద్యపానం మహాపాపరి.. దానిని వచలి యశస్సు, సంపద, సౌఖ్యం, పుణ్యగతి పొందవచ్చును. 


పుణ్యాలంటే ఎటువంటివి? 


పుణ్యకర్మలు లోకంలో మూడురకాలు: 1.బౌపమికం, 2.నిరుపకరణం, 3.సోపకరణం. జౌపమికమంటే పాపాన్ని 
తొలగించేది. నరకభయంతో పాపాలు చేయకుండా ఉండటం. దీనివలన స్వర్గం లభిస్తుంది. నిరుపకరణం 
అంటే శుచిగా ఉండటం, నిజం మాట్లాడటం, అహింసను పాటించటం, (వ్రతదీక్ష ఉపవాసం. స్రీ సంగమ 


వర్ణనం, పుణ్యతీర్థ సేవనంవంటి నియమాలు పాటించటం. దానాదులు చేయటం సోపకరణం. 
దానం చేయదగిన వస్తువు లేవి? 


జంతువు లన్నింటికి అన్నం, నీరు, 'ప్రాణంవంటివి కాబట్టి వాటిని దానంచేయటం దానాలలో (శ్రేష్టం. ఆ 
తరువాత బంగారం, గోవు, భూమి, కన్య, విద్య, తిలలు, గొడుగు, దాసదాసీజనం, దీపం, జాషధం, ఆశయం 
మొదలైనవి ఉత్తమగతులు కలుగజేస్తాయి. 


68 


పార్వతి _ 


శివుడు : 


పార్వతి : 


శివుడు : 


పార్వతి 3 


శివుడు : 


పార్వతి : 
శివుడు : 
పార్వతి న 


శివుడు : 


పార్వతి గ్‌ 


శివుడు : 


ఆనుశాసనిక సర్వ కథాసారం -68 
యజ్ఞం చేసే పద్దతిని తెలుపుము. 
Sy (on) 


యజ్ఞవిధులు వైదికాలనీ, లౌకికాలనీ రెండు విధాలు. ఆయావర్ణాలకు తగినట్టుగా ధనధాన్యాలను గ్రహించి 
వేదవిధులతో దేవతలకు అర్పించేది వైదికం. దేవతలకు ఉత్సవాదులు నిర్వహించటం లౌకికం. దాన ధర్మాలు 
వ్రతాలు యజ్ఞాలతో సమానం కావు. యజ్ఞం (శ్రద్ధతో చేయాలి. హవ్యాలను దేవతలకు అర్పించాలి. 


పితృసంబంధమైన విధులను తెలియపరచుము. 


పితృకార్యాలు గయ, కురుక్షేత్రం, గంగ మొదలైన పుణ్యక్షేత్రాలలో చేయటం శ్రేష్టం. మాసాలలో మాఘం, 
భాద్రపదం మేలైనవి. తిథులలో అమావాస్య, ద్వాదశి, నవమి (శ్రేష్టాలు. పితృదేవతలకు దర్భలు, మినుములు, 
నువ్వులు ప్రీతి ప్రదాలు. వేదవిదులు భోక్తలుగా పనికివస్తారు. వారికి భోజనం పెట్టి పిండప్రదానం చేయటం 
పితృకార్యవిధి. దానివలన శివుడు మెచ్చుకొంటాడు. 


మరణించినవారు వారి పుణ్యాల ననుసరించి పునర్జన్మ పొందుతారు కదా! అప్పుడు భూలోకంలో వారి 
బంధువులు పితృపూజ ఎవరికి చేయాలి? దానివలన ఎవరికి మేలు కలుగుతుంది? 


ఈ సందేహం సరైనదే. ఇది చాలా రహస్యమైనది. పితృదేవతలూ ఇతర దేవతలవంటివారే. దేవతలు ఉత్తరదిక్కులో 
ఉంటే పితృదేవతలు దక్షిణదిక్కులో ఉంటారు. దేవతల కిచ్చేవి హవ్యములు, పితృదేవతల కిచ్చేవి కవ్యములు. 
మరణించిన తల్లిదండ్రులకు, బంధువులకు (శ్రాద్ధకర్మలు చేస్తే పితృదేవతలు సంతోషించి, కర్తకు ఆయురా 
రోగ్యైశ్వర్యాదులే కాక మోక్షం కూడా (ప్రసాదిస్తారు. పితృదేవతలు దేవతలవలెనే రాక్షసులకు, గరుడులకు, 
యక్షులకు కూడా పూజనీయులు. 


ధర్మం అనేకవిధాలుగా ఉంటుంది. దానిని గురించి చెప్పండి. 
జాతినిబట్టి, దేశాన్నిబట్టి, కులాన్నిబట్టి, గుణాన్నిబట్టి చేసే ధర్మాలనీ, ఆపద్దర్మాలని ధర్మాలు అయిదు విధాలు. 
స్వర్గంలో లభించే సౌఖ్యాలు ఏ విధంగా ఉంటాయి? 


స్వర్గంలో పుష్పాలు వాడవు; కల్పవృక్షం సువాసన (ద్రవ్యాలను అందిస్తుంది. వారి ఆహారం అమృతం. శుభ్రమైన 
దుస్తులూ, అపూర్వాభరణాలు వారికి సహజం. ద్వేషాదిభావాలు లేక మైత్రితో ఉంటారు. ఎల్లప్పుడూ ఆనందంగా 
ఉంటారు. 


ధర్మాలలో శ్రేష్టమైన ధర్మాలు ఏవి? 


ధర్మార్థకామాలకంటె మోక్షధర్మం ఉత్తమమైనది. మానవుడు ఇంద్రియాలను నిగ్రహించటం ద్యారా మోక్షాన్ని 
పొందగలుగుతాడు. ఎంత (ద్రవ్యం ఉన్నా, ఎన్ని దానాలు చేసినా, ఎంత తపస్సు చేసినా, అశ్వమేధాలు 
రాజసూయాలు చేసినా ముసలితనాన్నీ, మరణాన్నీ నివారించలేవు. మోక్షకాంక్ష ఒక్కటే వాటిని జయించగలదు. 
వైరాగ్యమే శాంతినీ, మోక్షాన్నీ కలిగిస్తుంది. సాంఖ్యమనే యోగవిశేషం సంసారమనే రోగానికి వైద్యంవలె 
ఉపయోగిస్తుంది. (వివరాలకు చూడు. 5.244-263) 


పార్వతి ఇ 


శివుడు : 


శివుడు : 


పార్వతి : 


ప్రశ్న 82 : 


ఉత్తరం : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -69 69 
భక్తులు ఏ పరిచర్యలవలన నీ సాయుజ్యాన్ని పొందుతారు? 


నేను దేవతలకూ, మనుషులకూ అచింత్యుడను. యోగసాంఖ్యాలు నేను చేసినవే. నేను ఈశ్వరుడను, 
సనాతనుడను, అవ్యయుడను, సత్యాత్ముడను. పంచాక్షరీత్యాది మంత్రాలతో, స్మరణంచేత, నమస్కారంచేత, 
వివిధ సేవలచేత నియమంతో నన్ను సేవించాలి. చతురాశ్రమాలను పాటించే వారికి పాశుపతవ్రతాన్ని బోధించాను. 
శివలింగారాధనం, భస్మరుద్రాక్షధారణంవలన పరిశుద్దులై అభిషేకాదులతో నన్ను ఆరాధిస్తే నా సాయుజ్యాన్ని 
పొందుతారు. 


పార్వతీ! నీవు నారీ శిరోమణివి. నీవలన స్రీధర్మాలను వినవలెనని నా కోరిక. వాటిని నీవు నాకు తెలుపుము. 


ప్రభూ! మీరు సర్వజ్ఞులు. మీకు చెప్పేటంతటిదానిని కాను. అయినా మీ ఆజ్ఞను పాటించి నా నేర్చినంత 
చెప్పుతాను అని పార్వతి గంగాది నదులతో సంప్రదించి పతివ్రతాధర్మాలను చెప్పటం (ప్రారంభించింది. 
కన్యాదానం జరిగిన తరువాత స్త్రీకి భర్త అధికారి. ఆమె భర్తను దైవంగా భావించాలి. అతడి అభిప్రాయాన్ని 
అనుసరించి దైవపితృకార్యాలు చేయాలి. భర్తకు మేలే చేయాలి. ఆమెను పతివ్రత అంటారు. ఆమెకు 
ఇహపరలోక సుఖాలు లభిస్తాయి. (స్తీ గృహనీతి విద్యకు ఆచార్యకం. వంటచేయటం, కాపురం చేయటం ఆమె 
కర్తవ్యం. భర్త ఎటువంటివాడైనా, ఎట్టి స్థితిలో ఉన్నా అతడిని ఆమె గౌరవించాలి. జంతువులకు బలి, బీదవారికి 
భిక్షం తప్పక ఇయ్యాలి. భార్యకు భర్తయే గతి. అక్రమంగా (ప్రవర్తించే (స్రీలు మూడురకాలు. 1.ఆసురి, 2.పైశాచి, 
3.రాక్షసి. ఆసురి చంచల మనస్సుతో ధనవ్యయం చేస్తుంది. పైశాచికి కోపం అధికం. రాక్షసి కలహప్రియ. వీరు 
భర్తవంశంవారిని పాడుచేసి తాము పాపలోకానికి పోతారు. ఈ ముగ్గురూ పశ్చాత్తాపంతో ధర్మమార్గంలో నడిస్తే 
పాపాలు పోగొట్టుకొని భర్తతో కలిసి స్వర్గానికి పోతారు. సతికి పతితో సహగమనం స్వర్గాన్ని కలిగిస్తుంది. 
సంతానవతికి సహగమనం ధర్మం కాదు. 


శివపార్వతుల సంవాదం విన్నవారికి సర్వశుభాలు కలుగుతాయని పరమేశ్వరుడు (ప్రకటించాడు. నారదుడు 
చెప్పిన ఈ అద్భుత వృత్తాంతాన్ని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు. 


మోక్షం ఎట్లా కలుగుతుంది? 
a ౧ 


విష్ణుమూర్తిని మనస్సులో మననం చేయటంవలన, పుష్పాదులతో అర్భించటంవలన, కీర్తనంచేయటంవలన, 
అతడి పుణ్యకథలు వినటంవలన మోక్షం కలుగుతుంది. అంతేకాక పండితులను, విద్వాంసులను కాపాడుటచేత 


పుణ్యం లభిస్తుంది. 
దారిద్ర్యం, దుఃఖం పోగొట్టే జపం ఏది? 


ఓం నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమ సర్వలోక గురవే, నమ సర్వలోక పిత్రే, నమ 
స్పర్వలోక పితామహాయ, నమ సర్వలోక ప్రపితామహాయ, నమ సర్వలోక (ప్రధానాయ, నమ స్పర్వలోకేశ్వరాయ, 
నమ సర్వలోక విశిష్టాయ, నమ సర్వలోక సుఖప్రదాయ, నమ సర్వలోక కర్రే, నమ స్పర్వలోక భర్రే, నమ 
స్పర్వలోక హర్రే, నమ సర్వలోక నిధయే, నమ సర్వలోక నిధానాయ, నమ సర్వలోక హితాయ, నమ సర్వలోక 
హితకరాయ, నమ స్ప్ఫర్వలోకోద్భవాయ, నమ స్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, (ప్రభవిష్ణవే” అని (విష్ణుసహ(్ర 
నామాలు జపించటమే మహాజపం. (వివరాలకు చూడు. 5.314) 


70 


ప్రశ్న 84 : 


ఉత్తరం : 


ప్రశ్న 85 : 


ఉత్తరం : 


ప్రశ 86 : 


ఉత్తరం : 


ప్రశ్న 87 


ఆనుశాసనిక పర్వ కథాసారం -70 


లోకాలన్నిటికీ మహనీయమై ఆ(శ్రయించి అనుభవించదగిన దైవం ఎవరు? అర్భనతో, స్తుతితో ఎవరిని కొలిస్తే 
జనులు శుభాన్ని పొందుతారు? అనేక ధర్మాలలో ఉత్తమమైన అభిమతాన్ని చూరగొనేది ఏది? జపాలన్నిటిలో 
ఉత్తమజపం ఏది? తనను జపించేవారికి జన్మనూ, సంసార బంధాలనూ పోగొట్టేది ఏది? 


సమస్త జగత్తులకు (ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్రముడనే పేరుగలవాడి సహ(స్రనామాలను 
నిరంతరం స్తుతిస్తూ జాగృతమనస్కుడై యజ్ఞకర్తను, అవ్యయుడైన అతడిని అర్చనం చేస్తూ అచంచల 
ధ్యానంతో నమస్కరిస్తూ, ఆద్యంతాలు లేని ఆ విమ్షుదేవుడిని, నర్వలోకాధ్యక్షుడిని, (బ్రహ్మణ్యుడిని, 
త్రిలోకకీర్తివర్హనుడిని, సర్వధర్మాలు తెలిసినవాడిని, దయామయుడిని, లోకనాథుడిని, పంచభూతాల ఉత్పత్తికి 
కారకుడైనవాడిని నమ్మి భక్తితో సేవిస్తే అతడు దుఃఖాలనన్నింటిని తొలగదోస్తాడు. పుండరీకాక్షుడిని స్తుతిస్తూ 
పరమభక్తితో పూజించటమే నా మతం. ధర్మజా! ధర్మా లన్నింటికంటె ఉత్తమ ధర్మం ఇదే అని తెలిసికొనుము. 
పరబ్రహ్మమైన ఆ విష్ణుదేవుడి సహస్రనామ సంకీర్తనం, పాపాలను, భయాలను పోగొట్టుతుంది. సకల సంపదలను 
సమకూరుస్తుంది. 'విశ్వంబు, విష్ణుండు, వషట్కారుండు, భూత భవ్యభవ(త్రభుడు' మొదలైన నామాలతో 
మొదలుపెట్టి 'రథాంగపాణి, అక్షోభ్యుడు, సర్వప్రహరణాయుధుడు” అనే నామాలు తుదిగాగల సహస్రనామాలను 
భీష్ముడు ఉపన్యసించాడు. తరతరాలుగా ఆ సహ(స్రనామాలు (ప్రసిద్దికక్కాయని తెలిపాడు. విష్ణుసహ(స్ర నామాలను 
నిత్యం పఠించిన మనుష్యుడు ఇహపర శుభాలను పొందుతాడు. చతుర్వర్థాల వారికీ బహువిధ లాభాలు 
కలుగుతాయి. చతుర్విధ పురుషార్థ ఫలసిద్ది కలుగుతుంది. సర్వవిధ అరిష్టాలకూ దుఃఖాలకూ దూరమైనవారు 
పరమపదం పొందుతారు. విష్ణు వొక్కడే మహాభూతం. భూతములెన్ని ఉన్నా త్రిలోకవ్యాప్తుడుగా ఆయన 
విస్తరించి ఈ విశ్వాన్ని అనుభవిస్తాడు. ధర్మరాజా! వ్యాసవిరచితమైన విష్ణు సహ(స్రనామాలను పఠించి శుభాలు 
సుఖాలు అనుభవించుము. 


పూజా నమస్కార గౌరవాలు ఎవరికి చేయాలి? ఎవరికి చెడు చేస్తే కీడు కలుగుతుంది? ఎవరు సంతోపిస్తే 


శుభాలు కలుగుతాయి? 


పూజా నమస్కారాలకు (బ్రాహ్మణులు తగినవారు. వారికి అశుభం కలిగితే ఇంద్రుడికి కూడా కీడు కలుగుతుంది. 
వారికి సంతోషం కలిగితే అన్ని శుభాలు కలుగుతాయి. 


బ్రాహ్మణులలో మెచ్చుకొనదగిన (వ్రపర్తన ఏమున్నది? 


ఈ ప్రశ్నకు పవనార్షున సంవాదం అనే ఇతిహాసం చక్కని ఉదాహరణం. వేయిభుజాలుగల కార్తవీర్యార్డునుడు 
సప్తద్వీపాలకు అధిపతి అయి తనంత వారెవ్వరూ లేరని గర్వించాడు. ఒక భూతం బ్రాహ్మణుల అధిక్యాన్ని 
గురించి అతడికి చెప్పింది. (బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించి జీవిస్తారని అతడు ఆ (ప్రతిపాదనను 
తిరస్కరించాడు. ఆ సమయంలో వాయువు చొరవతీసుకొని (బ్రాహ్మణశక్తివలననే రాజులు (ప్రజలను రక్షిస్తున్నారనీ, 
బ్రాహ్మణులను మించినవారు లేరనీ పేర్కొన్నాడు. గౌతముడు, భృగుమహర్షి ఉచథ్యుడు, అగస్తుడు, వసిష్టుడు, 
అత్రి, భార్గవచ్యవనుడు, దత్నాతేయుడు మొదలైనవారి మహిమలు చెప్పి బ్రాహ్మణులను దైవస్వరూపులుగా 
భావించి వారి నీడలో ్రకాశించటం శుభమని వాయువు హితవు చెప్పాడు. కార్తవీర్యార్టునుడు వాయువు 
మాటలలోని సత్యాన్ని [గ్రహించి బ్రాహ్మణులను గౌరవించాడు. 


పితామహా! బ్రాహ్మణ ప్రభావాన్ని ఇంకా వివరించుము. 


ఉత్తరం : 


ప్రశ్న 88 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -71 71 


సూర్యుడు దక్షిణగోళం చివర ఉన్నాడు. నాకు దేహానికి, మనస్సుకు, మాటకు బలం తగ్గుతున్నది. నీవు 
శ్రీకృష్ణుడిని కోరితే అతడు బ్రాహ్మణుల గొప్పతనాన్ని గురించి వివరిస్తాడు. నేను శ్రీకృష్ణుడిని బాగా ఎరుగుదును. 
ఆదివరాహ రూపంలో భూమిని ఉద్దరించిన విష్ణువు అతడే. అతడి లీలలవలననే పంచభూతాలు ఉద్భవించాయి. 
అతడి నాభికమలం నుండి పుట్టిన (బ్రహ్మ ఈ లోకాలను సృష్టించాడు. శ్రీకృష్ణుడి లీలలు సామాన్యమైనవి కావు. 
ధర్మాలకు రాక్షసులవలన గ్లాని కలిగితే తాను అవతరించి అసురులను సంహరించి ధర్మాన్ని, ధర్మాత్ములను 
కాపాడుతాడు. శ్రీకృష్ణుడు శుచి, సర్వవ్యాపి, శివుడు. అతడే దిక్సాలకుడు, విశ్వనాథుడు, కాలస్వరూపుడు, 
దిక్కులు మొదలైన సమస్తం అతడే, అతడు యజ్ఞపురుషుడు, సర్వమంత్ర తం(త్రగమ్యుడు, బుగ్వేదం 
శ్రీకృష్ణుడి మాహాత్యాన్ని కీర్తించింది. సర్వవేదాలూ అతడి తత్తాన్నే ప్రతిపాదిస్తాయి. యజ్ఞంలో అగ్నీ, యజమానుడూ, 
ఆహుతులూ, యాగఫలం కూడా కృష్ణుడే. సూర్యచంద్ర నక్షత్రాలలోని వెలుగు అతడే. అతడే పరంజ్యోతి. 
స్వర్గం, అమృతం, వేదాంత వేద్యుడు అతడే. 


శ్రీకృష్ణా! (బ్రాహ్మణ మాహాత్యాన్ని వివరించ కోరుతున్నాను. 


నే నిదివరలో (ప్రద్యుమ్ముడికి చెప్పినట్టు నీకు వివరిస్తాను. వేదత్రయ విజ్ఞానాన్ని సంపాదించాలన్నా, మోక్షాన్ని 
సాధించాలన్నా, పితృదేవతల దయ పొందాలన్నా, ఐహిక సుఖాలు గడించాలన్నా (బ్రాహ్మణులను ఆశ్రయించాలి. 
ఆయురారోగ్య యశస్సంపదలు వారివలన లభిస్తాయి. కోరితే వారు వరాలు ఇవ్వగలరు. కోపిస్తే భస్మం 
చేయగలరు. వారికి ఉన్నదానిలో దానం చేసివారిని తృప్తిపరిస్తే ఇహపరసుఖాలు కలుగుతాయి. నీ కొక 
ఆశ్చర్యకరమైన వృత్తాంతాన్ని చెప్పుతాను వినుము. స్వతం(త్రవర్తనుడైన దుర్వాసుడు ఒకసారి మా ఇంటికి 
వచ్చాడు. చిత్రవిచిత్రంగా వ్యవహరించాడు. ఒకసారి ఒంటినిండా పాయసాన్ని పూయించుకొన్నాడు. రథానికి 
రుక్మిణిని కట్టి లాగించి బాధించాడు. ఆమె మూర్చపోగా రథాన్ని వదలి వెడలిపోయాడు. నేను అతడివెంట వెళ్ళి 
అనునయించి (ప్రార్థించాను. అతడు (ప్రసన్నుడై 'అందరూ తమను తాము ఎంత ్రేమించుకొంటారో అంతగా 
నిన్నుకూడా (్రేమించి పూజిస్తా' రని వరం ఇచ్చాడు. పాయసం అరికాలికి పూయలేదని చెప్పి దానివలన నాకు 
ప్రమాదముంటుందని సూచించాడు. రుక్మిణికి అపూర్వ సౌందర్యాన్నీ, భర్శవాల్లభ్యాన్నీ (ప్రసాదించాడు. కాబట్టి 
(బ్రాహ్మణులపట్ట భక్తి కలిగి ఉండడంవలన శుభాలు చేకూరుతాయి. (అని (ప్రద్యుమ్నుడికి వలెనే ధర్మరాజుకు 
కూడా శ్రీకృష్ణుడు (బ్రాహ్మణ మాహాత్యాాన్ని ప్రబోధించాడు). 


దుర్వాసుడు శివాంశసంభూతు డని వింటూంటాం. శివుడి మహిమను గురించి వివరించుము. 


ఎవరు శివుడిని మనస్సులో నిలుపుకొని శతరుద్రియ మంత్రాన్ని జపిస్తారో వారు ఇహపరసుఖాలు పొందుతారు. 
శివుడు మహాదేవుడు. దానికి మించిన పేరు మరొకటి లేదు. అతడి మూడవ కంటిమంట ధర్మవిరోథులను 
కాల్చివేస్తుంది. దక్షాధ్యరధ్వంస వృత్తాంతం (ప్రసిద్దం కదా! (త్రిపురాసుర సంహారం ఆ దేవుని ప్రతాపానికి చిహ్నం. 
త్రిపురాసురులను సంహరించిన అస్త్రాన్ని. ఆ దేవుడు ఒడిలో పెట్టుకొనగా, అది బాలుడుగా మారింది. ఆ 
బాలుడే దుర్వాసుడు. 


శివుడి ప్రధాన నామాలు స్తుతిస్తే భోగమోక్షాలు కలుగుతాయి అంటారు. వాటి వ్యుత్పత్తిని తెలిపి నాకు 
బోధించుము. 


శివనామాలన్నీ చెప్పి వివరించటానికి నాకు గానీ, (బ్రహ్మకుగానీ సాధ్యం కాదు. కానీ, నీ వడిగావు కాబట్టి నేను 
ఎరిగినంతవరకు చెప్పుతాను. శివుడు సార్థకనాముడైన మహేశ్వరుడు. ఉగ్రత్వము, ఉన్నత ప్రతాపం ఉండటంచేత 


72 


ప్రశ్న 92 : 


ఉత్తరం : 


ప్రశ్న 93: 


ఉత్తరం : 


ప్రశ్న 94 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -72 


రుద్రు డయ్యాడు. దేవతలలో కెల్ల గొప్పవాడు కావున మహాదేవు డయ్యాడు. సత్కర్మఫలాలైన శుభాలు 
కలిగినవాడు కావటం చేత శివుడయ్యాడు. సుస్థిర తేజస్సుతో వెలుగొందటంవలన స్థాణు డయ్యాడు. స్థావర 
జంగమాత్మక రూపాలనన్నింటిని పొందటంచేత బహురూప నామధారి అయ్యాడు. పొగరంగువంటి జటలు 
కలిగినవాడు కావటంచేత ధూర్జటి అయ్యాడు. విశ్వులనే దేవతలు అతడియందు పుట్టారు కాబట్టి అతడు 
విశ్వరూప నామధేయు డయ్యాడు. తన శరీరంలో బహునేత్రా లుండటంవలన సర్వతశ్ళక్షువనే నామంతో 
ఒప్పుతున్నాడు. భూతములన్నీ పశువులై తాను వాటికి పతి కావటంచేత పశుపతి అయ్యాడు. నందివాహనుడు 
కావటంచేత వృషవాహను డయ్యాడు. ప్రాణులను సమభావంతో పాలిస్తాడు కాబట్టి మృత్యువయ్యాడు. ఇవన్నీ 
వేదాలలో చెప్పిన శివనామాలు. ఇంకా ఎన్నో పేర్లు శివుడికి ఉన్నాయి. వేదవేత్తలు వాటిని తెలిసి శివానందులై 
విహరిస్తారు. శివనామావళిని భక్తితో చదివినా, విన్నా సౌఖ్యానందాలు జనులు పొందుతారు. వ్యాసమహర్షి 
లోకహితం కొరకు శివస్తుతిని పఠనీయంగా అందించాడు. దాని భావ మిది - సర్వజగత్తుకు నిత్యసాక్షి లోకైక 
శుభావహమూర్తి, నిరామయుడు, పంచభూతాలకు మూలమైనవాడు, ఉదాత్రభూతము, శివుడు, ఫాలాక్షుడు. 
తనను భక్తితో సేవించేవారికి భవబంధమోక్షాన్ని కలిగించేవాడు. తన పదములపై మనస్సు నిలిపేవారికి ఉత్తమ 
పదాలను (ప్రసాదించేవాడు ఆ మహాదేవుడు. ఈ స్తుతిని చేసేవారికి శివుడు ఆయురారోగ్యెశ్చర్యాదులను 
(ప్రసాదిస్తాడు. 


పితామహా! ధర్మాలు అనేక విధాలుగా ఉంటాయి. వాటిలో ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏది? 


ధర్మవేత్తలు ధర్మమంటే ఏమిటో చెప్పుతారు. కాలం గడచిన కొద్దీ మరొక విధంగా మారుతుంది. ఒక్కొక్కసారి 
అధర్మమే ధర్మంగా మనసుకు స్ఫురిస్తుంది. నిశిత పరిశీలనం లేకపోవటంవలన ధర్మానికి సంబంధించిన 
విశేషాలు తప్పుగా చెప్పటంచేత ధర్మం మార్గం తప్పుతుంది. దానివలన దోషం ఏర్పడుతుంది. దానివలన 
ధర్మాచరణ పరులు కష్టాలకు లోనౌతారు. కాబట్టి ధర్మం సూక్ష్మ ప్రకారం కలది. వేదవిదులైన సజ్ఞనులనుండి 
వివరాలను తెలిసికొనాలి. 


వేదాలలో చెప్పబడిందీ, ఎదుట కనబడేదీ, ఆచరణలో ఉన్నదీ - అని ధర్మం వేరువేరుగా ఉండి చీకాకు 
కలిగిస్తుంది. ధర్మసూక్ష్మతతో ఈ మూడింటిలో సరి అయినది ఏదో తెలియటం కష్టంగా ఉన్నది. 


ఈ మూడువిధాలూ ధర్మవిశేషాన్ని తెలిసికొనటంలో మూడు దశలు. ధర్మరాజా! అహింస, దానం, సత్యం, 
క్రోధపరిత్యాగం అనేవి ఉత్తమ ధర్మాలు. ఇది ధర్మానికి పరసీమ. దీనిని మనస్సులో నిలుపుకొమ్ము. 


ఎవరు ధర్మంపట్ల ఈర్ష్య వహిస్తారు? ఎవరు దానిని ఉపాసిస్తారు? ఈ ఇరు తెగలవారూ పొందే గతులు 
ఎటువంటివి? 


రజస్తమోగుణ వికారాలు గల మనస్సున్నవారు ధర్మాన్ని ద్వేషిస్తారు. వారు నరకానికి వెళ్ళుతారు. సత్యవ్రతులు 
ధర్మాన్ని ఉపాసిస్తారు. వారు ఊర్ల్యలోకాలకు పోతారు. 


సాధులు, అసాధులు - అనేవారు ఎట్టివారు? 


అసాధువులు తమంత తాము తెలిసినవారు కారు. ఇతరులు బోధించిన సదుపదేశాలను (గ్రహించలేరు. 
సాధువులు అట్టా కాదు. వారు స్వయంగా తెలిసినవారు; ఇతరులు మంచి చెప్పగా స్వీకరిస్తారు. వారు శిష్టులతో 
కలిసి భుజిస్తారు. తగినవారికి దారి ఇచ్చి గౌరవిస్తారు. తగనిచోట్ల మలమూత్రాలు విడువరు. సత్యాన్ని, 


ప్రశ్న 95 : 


ఉత్తరం : 


ఆనుశాసనిక పర్వ కథాసారం -73 73 


బుజుమార్గాన్ని అనుసరిస్తారు. రక్షణకోరిన వారిని కాపాడుతారు. సరసభోజనం, భార్యాసంభోగం, గురువులను 
గారవించటం, నిర్మలహృదయాలను, నిత్య సంతోషాన్ని కలిగి ఉండటం వారి లక్షణాలు. వారు విషయ 
చాపల్యాన్ని వదలుతారు. పాపాలకు ప్రాయళ్ళిత్తం చేసికొంటారు. ధర్మాన్ని అప్రకాశంగా ఆచరిస్తారు. భూతదయను 
ప్రదర్శిస్తారు. 


లోకంలో కొందరికి ప్రయత్నం లేకుండానే ధనం లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించేవారు, నీతి తెలిసినవారు 
పెక్కు మంచి పద్దతులతో ధనాన్ని కోరినా అది లభించదు. కొందరికి అది లభించినా అది వారి సౌఖ్యానికి 
ఉపయోగపడదు. గురుబోధ ఎక్కువగా లేకపోయినా కొందరికి విద్య అలవడుతుంది. కొందరు బోధ పొందికూడా 
దుర్విద్యులౌతున్నారు. కొందరు రోగాలపాలబడి దెబ్బలు తినకుండా చావరు. కొందరు గడ్డిపరక తగలటంచేతకూడా 
మరణిస్తారు. ఇట్టా జరగటానికి గల కారణ మేమి? 


విత్తు లేకుండానే చెట్టు మొలుస్తుందా? అట్లాగే పూర్వజన్మలో చేసిన కర్మ ఈ జన్మలో ఫలాన్నిస్తుంది. గతంలో 
దానాలవంటి సత్కార్యాలు చేస్తే ఈ జన్మలో ప్రయత్నం లేకుండానే కోరికలు ఫలిస్తాయి. పూర్వజన్మలో 
తపస్సులు చేసే ఈ జన్మలో అనేక సౌఖ్యాలూ, గురుసేవ చేస్తే విద్యాబలం, అహింస పాటిస్తే నిండు సుఖజీవితం 
లభిస్తాయి. అటువంటివి పూర్వజన్మలో చేయకపోతే ఈ జన్మలో అనేక కష్టాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ 
ధర్మం మీద నిష్ట కలవాడికి కాలమే ధర్మరహస్యాన్ని కలిగిస్తుంది. ధర్మసాధనవలన మానవుడు ఇహలోకంలో 
శాంతినీ, పరలోకంలో ఆనందాన్నీ పొందుతాడు. మోక్షాన్ని సాధిస్తాడు. 


ధర్మరాజా! వేదవ్యాస మునీంద్రుడు నీకు మార్గదర్శి. శ్రీకృష్ణుడు నీకు ఆశ్రయం. అందుచేత చింత 
విడనాడి శాంతవృత్తితో ప్రజలను పాలించుము. నీకు సర్వత్రా విజయం లభిస్తుంది. 


:భీష్మా! ధర్మరాజుకు జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం అమృతంవంటి నీ ఉపదేశంవలన సిద్దించింది. అతడి 


సోదరులు, కృష్ణుడు, ఆపులైన రాజులు, ధృతరాష్ట్రుడు నిన్ను తగినట్లుగా గౌరవించి నీ దయకు పాత్రులయ్యారు. 
లం a లు లా 
ఇతడికి ఇక 'సెలవిమ్ము సమయం వచ్చినప్పుడు అతడు నీ వద్దకు తిరిగి వస్తాడు. 


(ఆ(ర్థమైన కన్నులతో) ధర్మరాజా! నీవు పట్టణానికి వెళ్ళుము. సర్వశుభాలూ నిన్ను పొందుగాక! నీ బుద్ది 
ధర్మంలో మాత్రమే నిష్టమై ఉండుగాక! యయాతివలె సమగ్ర దక్షిణలతో యజ్ఞాలు నిర్వహించుము. రాజధర్మాలతో 
ప్రజలను రంజింపజేయుము. ఫలవృక్షాన్ని పక్షులు చేరి సుఖించేటట్టుగా నీ బంధువులు, స్నేహితులు నిన్ను 
ఆశ్రయించి సుఖిస్తారు గాక! సూర్యుడు ఉత్తరాయణంలో (ప్రవేశించటం తెలిసికొని నా వద్దకు రమ్ము. ఇక 
వెళ్ళుము. నీవూ, నీ తమ్ములూ, ధృతరాష్ట్రుడూ సుఖంగా ఉండండి. 


ధర్మరాజు పులకితుడై, ఆనందంతో దండప్రణామం చేసి 'అట్టే చేస్తాను' అని అనుమతి తీసికొని కృష్ణాదులందరితో 


కూడి హస్తినాపురం చేరాడు. భీమాదులు తనను సేవిస్తూ ఉండగా ధర్మరాజు పట్టాభిషేక సమ(గ్ర రాజ్యాధికారాన్ని పొంది 
మనస్సులో ఊరటచెంది ఆనందించాడు. సమ(గ్రరాజ్యాన్ని స్వీకరించి, (ప్రజలు మెచ్చుకొనేటట్టు పాలిస్తూ ఏభైదినాలు గడచిన 
తరువాత సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడని తెలిసికొని భీష్ముడిని దర్శించటానికి బయలుదేరాడు. 


భీష్మ నిర్యాణం: 


గాంధారీ, ధృతరాషుడూ, కుంతీ ముందు నడువగా, శ్రీకృష్ణాది బంధువర్గం, ధౌమ్యాది పురోహితవర్గం వెంట 


నడువగా భీష్ముడు శయనించి ఉన్న అంపతల్పం వద్ద ధర్మరాజు చేరాడు. ధ్యానమగ్నుడై ఉన్న భీష్ముడికి తన రాకను, 


74 ఆనుశాసనిక పర్వ కథాసారం -74 


బంధువుల రాకను ఎరిగించాడు. మాఘమాసం శుక్లపక్షం వచ్చినదని భీష్ముడు సంతోషించాడు. అందరినీ ఆదరంగా 
చూచాడు. ధృతరాష్ట్రడితో ఇట్లా అన్నాడు. 'ధృతరాష్ట్టా! నీవు వేదశా(స్తాలు చదివావు. వ్యాసాదులు బోధించిన ధర్మాలు 
విన్నావు. పాండవులను పుత్రప్రేమతో పాలించుము. ధర్మరాజు నీ పట్ల భక్తి ప్రేమలు కలవాడు. అవినీతులై దుర్యోధనాదులను 
గురించి విచారింపకుము.” 

ఆ తరువాత శ్రీకృష్ణుడివైపు చూచి భక్తితో ఇట్లా పలికాడు. 'దేవదేవ! జీవాత్మక! దేవవంద్య! శంఖచ(క్ర గదాపద్మ 
చారుహస్త! వాసుదేవ! (త్రివిక్రమ! వరద! పరమపురుష! ఇవే నా ప్రణతులు. కరుణించుము. నీవే నాకు బలం. నేను నీ 
భక్తుడను. ఆలుబిడ్డలు లేనివాడను, మిక్కిలి దయతో కాపాడి నాకు అనుజ్ఞనిమ్ము! మాధవా! పాండవులకు నీవే దిక్కు. 
శ్రీకృష్ణు డే పక్షంలో ఉంటే ఆ పక్షంలో విజయం తథ్యమని నేను దుర్యోధనుడికి చాలాసార్లు చెప్పాను. కాని, అతడు వినలేదు. 
తనవారిని నశింపజేసి, తానూ నళించాడు. నీ వెవరో నాకు తెలుసు. నరనారాయణులు లోకరక్షణార్హం అవతరించి 
భూతలంమీద తిరుగుతారని వ్యాసనారద మహర్షులు నాతో చెప్పారు. అని అన్నాడు. 

శ్రీకృష్ణుడిని భీష్ముడిని అత్యాదరంతో చూచి ఇట్లా పలికాడు. 'శాంతనవా! నీయం దే దోషమూ లేదు. పైగా 
పితృభక్తితో మరణాన్ని సైతం నీ అదుపులో పెట్టుకొనగలిగావు. నీకు నేను అనుజ్ఞ ఇచ్చాను. నీతోడివారైన వసువులను 
కలిసికొనుము' అన్నాడు. 

భీష్ముడు సంతోషించి పాండవులను, ధృతరాష్టుడు మొదలైనవారిని చూచాడు. 'మీరుకూడా ఆజ్ఞ ఇచ్చినట్లే 
కదా! అని అడిగాడు. అందరినీ ఆలింగనం చేసికొన్నాడు. క్రౌర్యం మాని, సత్యాన్ని నిత్యం పాటించండని పలికాడు. 
బ్రాహ్మణులను గౌరవించుమనీ, యజ్ఞాలు చేయుమనీ ధర్మరాజుతో పేర్కొని మౌనం తాల్చాడు. ధారణ అనే యోగ విశేషం 
చేత సమాధిలోనికి వెళ్ళి ప్రాణవాయువులను శరీరంనుండి వెడలించాడు. శరీరంలో ఉన్న బాణాలు రాలిపోయాయి. అది చూచి 
అందరూ ఆశ్చర్యపడ్డారు. భీష్ముడి ఆత్మ అతడి కపాలాన్ని చీల్చికొని నక్షత్రంవలె ఎగిరిపోయింది. దేవతలు పూలవాన 
కురిపించారు. వాద్యాలు మోగించారు. భీష్ముడిని స్తుతించారు. ఈ విధంగా భీష్ముడు స్వర్గగతు డయ్యాడు. 


పాండవులూ, ధృతరాష్టుడూ రాజలాంఛనాలతో చందన కాష్టాలతో కూర్చిన చితిపై భీష్ముడి శరీరాన్ని ఉంచి 
దహన సంస్కారం చేశారు. గంగను చేరి తిలోదకా లిచ్చారు. గంగాదేవి పుత్రశోకంతో విలపించింది. భీష్మ వ్యక్తిత్వాన్ని 
కీర్తించింది. శ్రీకృష్ణుడూ, కృష్ణద్వైపాయనుడూ ఆమెను ఓదార్చారు. 

“అతని శిఖండి యేల? యమరాధిపుండున్‌ సమయింప( జాలునే? 

యతడు నిజేచ్చ జేసి నరునంచిత దివ్యశరంబు లంగ సం 

గతములు చేసి పాన్సుగ సుఖస్థితి మృత్యువు మాన్టియుండి కీ 

ర్వతిశయ మొంది తా వలచినప్పుడు పోయె; విషాద మేటికిన్‌? (ఆను.5.480) 


అని శ్రీకృష్ణుడు భీష్మచరిత్రకు భరతవాక్యం పలికాడు. 


శ్రీమదాంధ్ర నముహాభారతము 


ఆనుశాసనిక పర్వము 


విషయసూచిక 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృతమూలము 
గౌతమీ లుబ్దక సర్ప మృత్యు కాల సంవాదము 13-1-9 
ఠా 
అగ్నిదేవుండు సుదర్శన యనుకన్యను వివాహంబు సేసికొనుట 13-2-12 
సుదర్శను నింటికి ధర్మదేవత యతిథియై వచ్చుట 13-2-48 
ఇంద్రమతంగసంవాదం బను నితిహాసప్రకారము 13-3-86 
విశ్వామిత్రునకు (బాహ్మణ్యంబు గలిగిన తెజంగు 13-3-11 
వీతహవ్యుం డనురాజునకు బ్రాహ్మణత్వము గలిగిన ప్రకారము 13-8-1 
భీష్ముండు ధర్మరాజునకు దైవపారుషంబుల తెజం గెటింగించుట 13-6-1 


భీష్ముడు ధర్మజున కాశ్రయం బెప్పుడు నపరితాజ్యం బని చెప్పుట 
విభునకుం బాటింపవలయువారిని భీష్ముడు ధర్మజునకు. జెప్పుట 
భీష్ముడు ధర్మరాజునకు. బరమమైన ధర్మంబు సెప్పుట 

భీష్ముడు ధర్మజునకు గరుత్మంతుని చరిత్రంబు సెప్పుట 

61కద్రువ తనకొడుకులకు జనమేజయునివలన నాశనంబు గల్లునట్టు శపించుట 
కశ్యపుడు గరుడునకు గజకచ్చపంబుల తెఅం గెబీంగించుట 

గరుడు. డింద్రుని జయించి యమృతంబు దెచ్చి కద్రువకు. జూపుట 
బ్రాహ్మణుడు హీనవర్గునకు వైదికమం(త్రంబు లుపదేశింప. గూడదనుట 
లక్ష్మీ నివాసస్థానములు 

భంగాస్వను. డనురాజు (స్తీయె కుమారులం గాంచిన (ప్రకారము 
ఇంద్రుడు భంగాస్వనునకు. గోరినవరంబు లిచ్చి యనుగ్రహించుట 
సనత్సుజాతుండు నారదున కుపదేశించిన తత్త్యప్రకారము 
గరుత్మంతుడు మునులకు విష్ణుదేవుని మహిమాతిశయంబు సెప్పుట 


విష్ణుదేవుడు గరుత్మంతున కుపదేశించిన యాత్మతత్త్య( ప్రకారము 


13-11-1 (కుంభ) 
13-8-1 
13-18-1(కుంభ) 
18-19-1(కుంభ) 
13-23-1(కుంభ) 
13-25-1(కుంభ) 
12-28-1(కుంభ) 
13-10-1 
13-11-1 
13-12-1 
13-12-38 
13-38-1(కుంభ) 
13-49-1(కుంభ) 


13-43-1(కుంభ) 


75 


126 


138 


76 


ద్వితీయాశ్వాసము 


అష్టావక్రుం డను మునికుమారు చరిత్రము 

ఉత్తరదిశ యష్టావక్రుని చిత్తశుద్ది. బరీక్షించుట 

భీష్ముడు ధర్మరాజునకు దానపాత్రభూతుల తెజం గెటింగించుట 
దైవపిత్ర్యంబు లగు దానంబులకు6 బాత్రభూతుల నిరూపించుట 
భీష్ముడు ధర్మరాజునకు. బుణ్యతీర్థవిశేషంబుల నెణింగించుట 
అ(త్రిప్రముఖమహర్షులు శరతల్పగతుండైన భీష్ము. జూడవచ్చుట 
భీష్ముడు ధర్మజునకు గంగా(ప్రభావంబు సెప్పుట 

వాసుదేవ నారద సంవాద (ప్రకారము 

వాసుదేవ పృథివీ సంవాద (ప్రకారము 

నారద పంచచూడా సంవాదం బను నితిహాసము 

దేశశర్మ యను మునివరుభార్య రుచి యనుదాని చరిత్రము 
భీష్ముడు ధర్మజునకు గాంధర్వాదివివాహముల తెణం గెజీంగించుట 
భీష్ముడు ధర్మజున కౌరసాదిపుత్ర భేదంబు తెజంగు సెప్పుట 
చ్యవన నహుష సంవాదం బను నితిహాసము 

చ్యవన కుశిక సంవాదం బను నితిహాసము 

చ్యవను(డు తనయోగబలంబున గుశికునకు నాకలోకంబు సూపుట 
భీష్ముడు ధర్మజునకు దానవిశేషముల నెణీంగించుట 

భూదాన మహిమాభివర్లనము 

నక్షత్రదాన మహిమాతిశయ నిరూపణము 

తిలదాన విషయక యమ (బ్రాహ్మణసంవాదము 

నృగచరిత్రము 

నృగుండు శ్రీకృష్ణువలనం బాపవిముక్తుండై పుణ్యలోకమునకు. బోవుట 
గోప్రభావిషయకం బగు నౌద్దాలకిపుత్ర చరిత్రము 


ఇంద్రునకు (బ్రహ్మ చెప్పిన గోదాన విషయక వాక్యములు 


13-19-10 
13-20-50 
13-23-1 
13-24-49 
13-26-1 
13-27-1 
13-27-19 
13-66-1(కుంభ) 
13-66-1(కుంభ) 
13-38-1 
13-40-1 
13-41-1 
13-49-1 
13-50-1 
13-52-1 
13-54-1 
13-92-28(కుంభ) 
13-61-1 
13-63-1 
13-67-1 
13-69-1 
13-69-28 
13-70-1 


13-71-5 


145 


150 


158 


166 


172 


182 


183 


195 


200 


207 


212 


225 


232 


237 


248 


258 


264 


270 


279 


291 


294 


300 


303 


308 


తృతీయాశ్వాసము 
ధర్మజునకు భీష్ముం డనుష్టేయంబుల. జెప్పుట 
బృహస్పతి మాంధాతకు దెలిపిన గోదానవిధి ప్రకారము 
గోవులకు. గపిలత్వంబు సిద్ధించిన (ప్రకారము 
వేదవ్యాసముని శుకునకు. దెలిపిన గోప్రభావప్రకారము 
సుమి[త్రుం. డను మునిచేం బోషింపంబడిన గోవుల ప్రభావము 
గోవులు రంతిదేవు యజ్ఞపశువులై గోలోకంబునకు. బోవుట 
వేదవ్యాసముని శుకునకు6 జెప్పిన కపిలగోమహానుభావము 
గో శ్రీ సంవాదము 
భీష్ముడు ధర్మజునకు సువర్ష దాన మహిమాతిశయంబు సెప్పుట 
వసిష్టుడు పరశురామునకుC జెప్పిన సువర్లమహిమము 
భీష్ముడు ధర్మజునకు. బితృపూజావిధానం బెటింగించుట 
అత్రిమహాముని నిమి కెణీంగించిన (శ్రాద్ద క్రియావిశేషము 
సప్తర్షి వృషాదర్శి సంవాదం బను నితిహాసంబు (ప్రకారము 
వృషాదర్శి పుత్తెంచిన కృత్తి శునస్సఖునిచే మృతి. బొందుట 
ఉపానద్దాన విషయక సూర్య జమదగ్ని సంవాదము 
శూ(ద్రున కవశ్యానుస్టేయం బైన ధర్మంబు నిరూపించుట 
సర్వవర్ష సామాన్యధర్మ నిరూపణ (ప్రకారము 
పరాశరమునిప్రణీత ధర్మవిశేషంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట 


భీష్ముడు ధర్మజునకు. దటాకనిర్మాణ ఫలవిశేషంబు సెప్పుట 


చతుర్జాశ్వాసము 
థి 


ధూపదీపనైవేద్యంబుల ఫలవిశేషము భీష్ముడు ధర్మజునకు జెప్పుట 
భీష్ముడు ధర్మజునకు నహుషుని ధూపదీపదానవిశేషంబు చెప్పుట 
ఇంద్రునకు గౌతమునితో నైన సంవాదము 

భగీరథునకు (బ్రహ్మతో నైన సంవాద(ప్రకారము 

భీష్ముడు ధర్మరాజున కుపవాస విధివిశేషము సెప్పుట 


హర సనత్కుమార సంవాదప్రకారము 


13-74-1 
13-75-4 
13-76-21 
13-80-6 
13-120-1(కుంభ) 
13-123-26(కుంభ) 
13-126-2(కుంభ) 
13-81-2 
13-83-6 
13-83-40 
13-87-3 
13-91-3 
13-94-4 
13-95-48 
13-97-3 
13-146-4(కుంభ) 
13-152-1(కుంభ) 
13-153-1(కుంభ) 


13-92-1 


13-155-1(కుంభ) 
13-156-1(కుంభ) 
13-159-11(కుంభ) 
13-190-1(కుంభ) 
13-163-3(కుంభ) 


13-165-5(కుంభ) 


77 


315 


318 


323 


332 


341 


352 


358 


363 


369 


374 


383 


394 


402 


408 


420 


427 


439 


450 


456 


466 


477 


486 


496 


518 


528 


78 


సనత్కుమారుండు శివునకు దేహాంతర్గతైవతములం దెలుపుట 
సనత్కుమారుండు రుద్రునకు సాంఖ్యయోగంబు తెబం గెటింగించుట 
భీష్ముడు ధర్మజునకు నహింసాస్వరూప నిరూపణంబు సేయుట 
మాంసభక్షణ మందలి రుచివిశేషంబు మానుట దుష్కరంబని చెప్పుట 
వేదవ్యాసుడు గీటంబునకు నుత్తమజన్మంబులు గలుగ ననుగ్రహించుట 
వ్యాసమైత్రేయసంవాదము భీష్ముడు ధర్మరాజునకు. జెప్పుట 
నారదపుండరీక సంవాదం బను పరమేతిహాస( ప్రకారము 

భీష్ముడు ధర్మజునకు శ్రీకృష్ణుని చరిత్రంబు సెప్పుట 

ఉమామహేశ్వర సంవాదం బను నితిహాసంబు 


శివుండు పార్వతికిం దన శ్మశానవాసతకు( గారణంబు సెప్పుట 


పంచమాశ్వాసము 
శివుడు పార్వతికి వర్ణాశ్రమాచారంబు తెజు6 గెటింగించుట 
శివుండు పార్వతికిం దపస్స్య్వరూపంబు చెప్పుట 
శివుడు పార్వతికి రాజత్వమహిమాతిశయంబు చెప్పుట 
శివుడు పార్వతికి వర్లకర్మపరిపాకంబులతెణం గెటీంగించుట 
శివుడు పార్వతికి ఆయుర్చుద్ది క్షయంబులకు( గారణంబులు సెప్పుట 
శివుడు పార్వతికి స్వవ్నాదుల తెఅం 7ెటింగించుట 
శివుడు పార్వతికి మానస వాచిక కాయికము లను త్రివిధ పాపముల దెల్పుట 
శివుడు పార్వతికి దానఫలవిశేషంబుల నెజటింగించుట 
శివుడు పార్వతికి ధర్మవిశేషంబుల తెబం గెటీంగించుట 
శివుడు పార్వతికి సాంఖ్య(ప్రకారంబు దెలుపుట 
శివుడు పార్వతికి నాత్మసాయుజ్యప్రాప్తి సాధనంబులు దెలుపుట 
పార్వతి శివునకు. బతివ్రతాధర్మంబుల తెబుం గెబీంగించుట 
పార్వతి శివునకు. బతివ్రత కనర్హంబులగు ధర్మంబుల( దెలుపుట 
భీష్ముడు ధర్మజునకు బర(ప్రాప్తిహితుభూతం బగు జపవిశేషంబు దెలుపుట 
భీష్ముడు ధర్మజునకు విష్ణుమం(త్రధ్యానం బవశ్యానుష్టేయం బని చెప్పుట 


భీష్ముడు ధర్మజునకు విష్ణునామప్రభావంబు. దెలుపుట 


13-167-1(కుంభ) 


13-168-1(కుంభ) 


13-176-6(కుంభ) 


13-178-7(కుంభ) 


13-180-1(కుంభ) 


13-182-1(కుంభ) 


13-186-1(కుంభ) 


13-203-1(కుంభ) 


13-205-1(కుంభ) 


13-207-1(కుంభ) 


13-128-28(అను-1-15) 


13-580-15(అను-1) 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


13-అను 


1-15-895 


1-15-1525 


1-15-2300 


1-15-2457 


1-15-2792 


1-15-3205 


1-15-3630 


1-15-4096 


1-15-4336 


1-15-4609 


1-17-5 


13-135-4 


13-135-121 


541 


550 


575 


582 


591 


597 


604 


617 


624 


633 


642 


651 


662 


676 


696 


704 


712 


720 


730 


743 


754 


760 


766 


770 


776 


779 


(బ్రాహ్మణపూజానమస్కారంబులు బరమోత్కృష్టంబులని చెప్పుట 
పవన కార్తవీర్యార్డున సంవాదంబు భీష్ముండు ధర్మరాజునకుం జెప్పుట 
పవను(డు కార్తవీర్యార్డునునకు నత్రిప్రభృతులమహిమ చెప్పుట 
భీష్ముండు ధర్మజునకు( గృష్టుని ప్రభావం బుపన్యసించుట 

కృష్ణుండు ధర్మరాజునకు (బ్రాహ్మణప్రభావంబు చెప్పుట 

దుర్వాసుడు కృష్ణునిమనశ్ళుద్ది పరీక్షించి యను([గ్రహించినప్రకారము 
కృష్ణుడు ధర్మజునకు శివునిమహిమ చెప్పుట 

కృష్ణుండు ధర్మజునకు శివనామనిర్వచనంబు చెప్పుట 

భీష్ముడు ధర్మజునకు ధర్మసూక్ష్మ (ప్రకారంబు చెప్పుట 

భీష్ముడు ధర్మజునకు సాధ్వసాధుజనుల నిరూపించి చెప్పుట 
శుభాశుభంబులు పూర్వజన్మకృతపుణ్యపాపంబులచే( గల్లునని చెప్పుట 
భీష్ముడు ధర్మజు నూబుడించి కరిపురంబునకు( బంపుట 
ధర్మజుండు కృష్ణాదులం దోడ్కొని భీష్మునియొద్దకుం బోవుట 
భీష్ముడు శరీరంబు విడుచుటకు శ్రీకృష్ణుననుజ్ఞ గొనుట 

భీష్ముడు శరీరంబు విడిచి నాకలోకగతుం డగుట 

పరలోకగతుండైన భీష్మునకు నగ్నిసంస్కారంబు చేయుట 
పుత్రశోకాతురయైన గంగాదేవి కృష్ణాదులం గనుంగొని దుఃఖించుట 


పుత్రమరణ దుఃఖితయగు గంగను గృష్ల్ణద్వై పాయను లూణుడించుట 


13-136-1 
13-137-2 
13-141-1 
13-143-3 
13-144-19 
13-144-14 
13-145-3 
13-266-1 (కుంభ) 
13-147-10 
13-148-8 
13-149-10 
13-152-5 
13-153-6 
13-153-36 
13-153-46 
13-154-8 
13-154-18 


13-134-26 


79 


784 


785 


790 


794 


797 


799 


804 


808 


812 


818 


820 


824 


827 


832 


834 


836 


838 


840 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీ మత్కటాక్షరోచి । స్త్రోమ సముల్లాస విహిత సుస్థిర లక్ష్మీ 
భూమానందిత భక్త! వ్యామోహ విదూరయుక్త! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: హరిహరనాథా!= విష్ణు శివస్వరూపుడవైన ఓ పరబ్రహ్మమా! శ్రీమత్‌=మంగళకరమైన, శోభాజనకమైన; కటాక్షరోచిస్‌= 
కడగంటిచూపుల వెలుగులయొక్క; స్తోమ= సముదాయంయొక్క; సముల్లాస= వికసనంచేత; విహిత= కలిగించబడిన; సుస్థిర= 
మిక్కిలి శాశ్వతమైన; లక్ష్మీ= సంపత్తియొక్క; భూమ= అతిశయంచేత; ఆనందిత భక్త!= సంతోషపరచబడిన భక్తులు 
కలవాడా!; వ్యామోహవిదూర= అజ్ఞానమునకు దూరగు లెవ్వరో వారితో; యుక్త!= కూడినవాడా! 


తాత్సర్యం: దేవా! హరిహరనాథా! మంగళకరములైన నీ దయాదృక్కులు తమమీద పొలయుటచేత నీ భక్తులు 
సుస్థిర లక్ష్మీ సంపన్నులై పరమానంద భరితులవుతారు. స్వామీ! నీవు వ్యామోహరహితులైన జ్ఞానులతో కూడిఉంటావు. 


విశేషం: 1. పై రెండూ హరిహరనాథుడికి సంబోధనలు. మొదటిది భగవంతుడి నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఆ నేత్ర 
సౌందర్యమే భక్తులకు జ్ఞాన ప్రదాయకమై వారి వ్యామోహాన్ని దూరంగా తొలగిస్తున్నది. మొదటి సంబోధన భగవంతుడి సగుణ 
రూపాన్ని వర్ణిస్తే, రెండవ సంబోధన ఆయన కేవలం ఆనంద స్వరూపుడని నిర్గుణ తత్త్వాన్ని వర్షిస్తున్నది. 


2. “ఈ పర్వమునకు సంస్కృత (ప్రతులన్నిటిలోను 'అనుశాసన పర్వము” అనియే వ్యవహారము. వి.వి.శాగస్త్రి 
ప్రతియందు 'అనుశాసని, ఆనుశాసనికి - అను రెండు పేరును గలవు. నన్నయభట్టు 'ఆనుశాసనికి మనియే వాడినాడు” 
(1-1-33 & 60) (ఉస్సానియా సంశోధిత ముద్రిత ప్రతి పుట 1) 

@ pe ఆ 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు దివ్యజ్ఞాన దేదీష్యమానుండైన దేవవ్రతుండు వివరింప 
వివిధంబులగు ధర్మంబు లాకర్ణించి, యజాతశత్రుం డతనికి సభక్తిక ప్రణామం బాచరించి, వినయ 
విశేష విభూషితుందై. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా (తిక్కన తాను చెప్పే తెనుగు భారతాన్ని హరిహరనాథుడికి విన్నవిస్తున్నాడు. దీని కాయన 
శ్రోత. ఈ భారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు ప్రాసినదాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు) వైశంపాయనుండు= 
వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; అట్టు= ఆ విధంగా; దివ్యజ్ఞాన= 
భగవంతుడిచ్చిన జ్ఞానంచేత; దేదీప్యమానుండు+ఐన= ప్రకాశిస్తున్నవాడైన; దేవవ్రతుండు= యావజ్జీవితమూ దేవతల కనుగుణంగా 
వ్రతంగా (బ్రతికినవాడు - భీష్ముడు; వివరింపన్‌= చెప్పగా; వివిధంబులు+అగుధర్మంబులు+ఆకర్షించి= అనేక ధర్మాలు విని; 
అజాతశత్రుండు= మనస్సులో ఎవరిపైనా శత్రుత్వ భావన లేనివాడు - ధర్మరాజు; అతనికిన్‌= భీష్మునకు; సభక్తిక ప్రణామంబు= 
భక్తితో కూడుకొన్న నమస్కారం; ఆచరించి= చేసి; వినయ విశేషభూషితుండు+ఐ= వినయమన్న విశిష్టమైన అలంకారంతో 
అలంకరించబడినవాడై. 


2 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్టా అన్నాడు. ఆ విధంగా దివ్యజ్ఞానంతో 
ప్రకాశిస్తున్న భీష్ముడు వివరించగా అనేక ధర్మాలను విని ధర్మరాజు భీష్ముడికి భక్తితో నమస్కరించి వినయంతో 
శోధించి. 


సీ, “అనఘ! నాదగు చిత్తమునకు శమంబు గా । వించుటకై నీవు వివిధ విశద 
భంగుల( బరమ కృపానిరతుండ వై । సకల ధర్మోపదేశములు( జేసి; 
తిమ్మెయి. జెప్పంగా నించుక యేనియు! శమము లేకున్నది; చలముకొని య 
నేక బంధుల వధియించితి; నది యొక్క। తలయు, నీ కలిగిన దారుణత్వ 


ఆ. మొక్కతలయు నైన యుగ్రకర్మంబులు । చిత్తవృత్తి. దగిలి, యుత్తలంబు( 
జేయ, శాంతి యెట్లు సిద్దించు మునిమాన । నీయ! యింక నేమి సేయువా(డ? 3 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! నీవు; నాదగు చిత్తమునకున్‌= నా మనస్సుకు; శమంబు కావించుటకై= ఓదార్చు 
పొందించటానికి; వివిధ విశద భంగులన్‌= అనేకంగా విస్తారమైన పద్దతులతో; పరమకృపా నిరతుండవు+ఐ= మహాదయగల 
వాడవై; సకల ధర్మోపదేశములున్‌+చేసితి(ఏ)= సకలధర్మాలు చెప్పావు; ఈ+మెయిన్‌ చెప్పంగాన్‌= ఇంతగా చెప్పినా; 
ఇంచుక+ఏనియున్‌= కొంచెం కూడా; శమము లేకున్నది= ఊరట లభించటం లేదు (నేను); చలముకొని= పట్టుదలతో; 
అనేకబంధులన్‌= చాలామంది చుట్టాలను; వధియించితిన్‌= చంపితిని; అది ఒక్క తలయున్‌= అదొక ఎత్తూ; నీకున్‌+అలిగిన= 
నీపై కోపగించి నీ కొనర్చిన; దారుణత్వము+ఒక్క తలయున్‌= (క్రూరత్వమొకెత్తూ; ఐన= అయిన; ఉగ్రకర్మంబులు= (క్రూర 
కర్మలు; చిత్తవృత్తిన్‌+తగిలి= మనస్సు నంటుకొని; (వృత్తి= కదలిక, చేష్ట్ర; ఉత్తలంబున్‌ చేయన్‌= కలతపెట్టగా; శాంతి= 
మనశ్శాంతి; ఎట్టు సిద్దించున్‌?= ఏ విధంగా లభిస్తుంది; ముని, మాననీయ!= మునులకు కూడా గౌరవించ దగినవాడా!; 
ఇంకన్‌+ఏమి చేయువా(డన్‌?= ఇంక ఏమి చేయగలను? 


తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడితో ఈ విధంగా అన్నాడు; 'మునులు కూడా నిన్ను గౌరవిస్తారు. నీవు పుణ్యమూర్తివి. 
ఎన్నో ధర్మాలు చెప్పావు. ఎన్నో నీతులు బోధించినావు. ఎంతో దయతో మన్నించి ఎన్నో రీతులుగా చెప్పినా నా 
మనస్సు శాంతి పొందటం లేదు. పట్టుదలతో చుట్టాలను ఎందరినో చంపుకొన్నాను. అదొక ప్రక్కా, నీపై కోపం 
వహించి నిన్ను పడగూల్చిన క్రూరకర్మ మొక ్రక్కా నా మనస్సును బాధిస్తున్నవి. నా మనశ్శాంతికి మార్గమేదయ్యా? 
ఏం చేసేది? చెప్పుము. 

విశేషం: పద్యమంతా మాటమీద మాటగా ఎడతెగకుండా అల్లబడింది. వాక్యంలో సాఫీదనం లేదు. మనశ్శాంతి లేనివాడు 
పడే బాధంతా పద్య, వాక్యరచన తెలియజేస్తున్నది. 


వ. దుర్యోధనుం డతి లోభంబున నాతో. బంచి కుడువ నొడంబడండ; యేనును నాగ్రహంబున నతనికి, రాజ్యం 
బిచ్చి, తొలంగి నిలువను; మా యిద్దటి కతంబున నింత పుట్టెం; బశ్చాత్తాపం బెప్పాటనుం ద్రోపువడ దయ్యెడు'.4 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు= దుర్యోధనుడు; అతిలోభంబునన్‌= మిక్కిలి లోభగుణంతో; నాతోన్‌; పంచి కుడువన్‌= 
రాజ్యం పంచుకొని తినటానికి; ఒడంబడండు+అ= ఒప్పుకోడయ్యె; ఏనును= నేను కూడా; ఆ(గ్రహంబునన్‌= పట్టుదలతో; 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 3 


అతనికిన్‌; రాజ్యంబు+ఇచ్చి= రాజ్యం కట్టబెట్టి; తొలంగి= తప్పుకొని; నిలువను= ఉండను; మా ఇద్దణు కతంబునన్‌= మా 
ఇరువురి కారణంగా; ఇంతపుట్టెన్‌= ఇంత జరిగింది; పశ్చాత్తాపంబు= తర్వాతి బాధ; ఏ+పాటనున్‌= ఏ విధంగానూ; త్రోపు 
పడదయ్యెడున్‌= (త్రోసి పారేయటానికి వీలు పడనిదయింది. 

తాత్సర్యం: దుర్యోధనుడు పరమ లోభి కనుక రాజ్యం చెరిసగం పంచుకొని తిందామంటే కుదరనివ్వలేదు. పోనీ, 
నేనైనా కోపంలేకుండా సరే పోనివ్వు వాడినే తిననిమ్మని ఊరకున్నా పోయేదేమో! మా ఇద్దరి వలన ఇంత చేటు 
పుట్టింది. ఈ పశ్చాత్తాపాన్ని (త్రోసి వేయటం సాధ్యం కావటం లేదు”. 


విశేషం: ధర్మరాజు తనకూ యుద్దంలో బాధ్యత ఉందనటంలోనే ఆతని మంచితనం వ్యక్త మౌతున్నది 


గాతమీ లుబ్బక సర్ప మృత్యుకాల సంవాదము (సం. 13-1-9) 
చ. అనవుడు భీష్ము. డిట్టు లను నాతనితో 'నకటా! వధింపంగా 
మనుజుండు గర్త గాండు, వినుమా! యితిహాస మొకండు సెప్పెదన్‌; 
మనుజవరేణ్య! గౌతమి యనంగ శమాన్విత యొక్క భూసురాం 
గన యురగంబుచే సుతుండు గాలవశత్వము. బొంది యుండంగన్‌. 5 


ప్రతిపదార్థం: అనవుడున్‌= ధర్మజు డిట్లా అనగా; భీష్ముడు; అతనితోన్‌= ధర్మజుడితో; ఇట్టులనున్‌= ఇట్టు చెప్పుతున్నాడు; 
అకటా!= అయ్యో! వధింప(గాన్‌= చంపుటకు; మనుజుండు= మనిషి కర్తకాండు= చేసే వాడు కాడు; ఇతిహాసము+ఒకండు= 
ఒక పురాణకథ; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుమా!= జాగ్రత్తగా ఆలకించుము; మనుజవరేణ్య!= మానవులలో గొప్పవాడా!, 
రాజా! గౌతమి అనంగన్‌= గౌతమి అనే పేరుగల; శమ+అన్విత= శాంతంతో కూడుకొన్నది; ఒక్క; భూసుర+అంగన= 
బ్రాహ్మణ (స్రీ; ఉరగంబు చేన్‌= పామువలన; సుతుండు= తన కొడుకు; కాలవశత్వమున్‌= మృతిని (కాలానికి లోబడిన దశ); 
పొంది ఉండంగన్‌= పొందగా. 


తాత్పర్యం: అయ్యో! రాజా! మనిషి దేనికీ కర్త కాడయ్యా. (కర్త ననుకొనటంతోనే ఇబ్బందులన్నీ) ఒక పూర్వ 
కథ చెప్పుతాను వినుము. (చాలా ప్రసిద్దమైనదని భావం). గౌతమి అన్న పేరుగల ఒక బ్రాహ్మణ స్తీ ఉండేది. ఆమె 
కోపతాపాది భావాలను అదుపులో పెట్టుకొన్న మహాత్మురాలు. ఆమె కుమారుడు పాము కరచినందున మరణించాడు. 


విశేషం: పుణ్యాత్మురాలికికూడా బాధ తప్పదనటానికి ఆమె శమాన్విత అని చెప్పటం. బుద్దదేవుని జీవితచరిత్రలో కూడా 
కిసగౌతమికి (క్షీరగాతమి= పాలమ్ముకొనే స్త్రీ తన కుమారు డిట్లాగే పాము కాటుచేత మరణిస్తే బుద్దదేవుడిని ఆశ్రయిస్తుంది. 
బుద్దదేవుడంటాడు “తల్లీ! ఇది కాల నియతి. దాని నేమీ చేయలేము. మృత్యు తరణోపాయమే శరణ్య" మంటాడు. బహుశః 
రెండు కథ లొకటే. 


చ. వగచుచుం జూడ నయ్యురగవల్లభు రజ్ఞునం గట్టి తెచ్చి య 
మ్మగువకు( జూపి 'దీని( దల మ్రందంగ మోందెద గోల నొండె, రెం 


4 శ్రీమదాంధ్ర మహాభారతము 


డుగ నెజగత్తి వ్రేసిదం గడుం జెడు గీపొడపాంప పుర్వు, నే 

మిగతి వధింతు?' నంచు నొక మేటి కిరాతు(డు రోషదీప్తుండై. 6 
ప్రతిపదార్థం: ఒక మేటి కిరాతుడు = ఒక గొప్ప అడవిజాతివాడు; రోషదీప్పుడు+ఐ= కోపంతో మండిపోతున్నవాడై; 
ఆ+ఉరగవల్లభున్‌= ఆ పెద్దపామును; రజ్ఞనన్‌= (త్రాటితో; కట్టి తెచ్చి; వగచుచున్‌+చూడన్‌= దుఃఖిస్తూ చూడగా; (మరణించిన 
కొడుకుకై) ఆ+మగువకున్‌= ఆ తల్లికి; చూపి= కిరాతుడు పామును చూపి; దీనిన్‌, కోలన్‌= కర్రతో; తల (మ్రంద(గన్‌+మో( 
దెదన్‌= తలను చితకబాదుతాను; ఒండెన్‌= లేదా; నెజకత్తిన్‌= వాడి కత్తితో; (ద్రేసెదన్‌= నరుకుతాను; కడున్‌= మిక్కిలి; 
చెడుగు= చెడ్డది; ఈ పొడ పాప పుర్వు= ఈ పొడలుగల నికృష్ణమైన పాము; ఏమిగతిన్‌ వధింతున్‌?= ఏ విధంగా 
చంపుమంటావు? అంచున్‌= అంటూ ( ఆ కిరాతు డడుగగా) 


తాత్సర్యం: కొడుకు చావును చూచి దుఃఖిస్తూ ఉన్న తల్లి దగ్గర కొక అడవిజాతివాడు, పామును త్రాడుతో కట్టి 
దెచ్చి, కోపంతో అన్నాడు; “తల్లీ! ఇది చాలా దుష్టసర్సం. దీని తలను కర్రతో చితక గొట్టేదా? లేక కత్తితో దీనిని 
స్త్‌ లు రలు ber. 

నరికేదా? ఏం చేయుమంటావో చెప్పుము” అన్నాడు. 
క. ఉన్న గని యప్పడంతి “యో । యన్న! విడువు భుజగనాథు' ననవుడు నత. 'డీ 

పెన్నాతని ప్రాణంబులు । గొన్నది యిది, దీనియుసుటు గొనియెది ననియెన్‌. 7 
ప్రతిపదార్థం: ఉన్నన్‌+కని= పై విధంగా అంటూ ఉండగా (వాడిని) చూచి; ఆ+పడంతి=ఆ (స్తీ; ఓ+అన్న!= ఓ అన్నా! 
(ప్రేమతోడి పిలుపు); భుజగనాథున్‌= పెద్దపామును; విడువు= వదలిపెట్టుము; అనవుడున్‌= అనగా; అతండు= ఆ కిరాతుడు; 
ఇది= ఈ పాము; ఈ పిన్న+ఆతని= ఈ పసివాడి; ప్రాణంబులు కొన్నది= (ప్రాణాలు తీసింది; దీని ఉసుజు= దీని ప్రాణం; 
కొనియెదన్‌= తీస్తాను; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: 'అన్నా! ఈ సర్పరాజును వదలి పెట్టుము" అని ఆ తల్లి కిరాతుడితో అన్నది, ఆ మాటకు ఆతడు 
ఇట్టా అన్నాడు. “ఈ పసివాడి ప్రాణాన్ని తీసిన ఈ పాము ప్రాణం తీస్తాను. 


విశేషం: ఆ సందర్భంలో - లోకంలో ఏ తల్లీ పామును పోనివ్వు అనదు.కానీ ఈ కథ కాల స్వభావమే మనిషి జీవన్మరణాలకు 
కారణమని చెప్పటానికి చెప్పుతున్న ఉపాఖ్యానం కనుక - ఇట్లా వ్రాయవలసి వచ్చింది. 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+కోమలి= ఆ సుకుమారి (స్త్రీ; ఆ+కిరాతున్‌+చూచి= ఆ బోయవాడిని జాలిగా చూచి. 


తాత్సర్యం: ఆమె కిరాతుడిని జాలిగా చూచి. 


విశేషం: ఇక్కడ మగువ, పడతి ఇట్లా స్రీ పర్యాయ వాచకాలేవీ వాడకుండా కోమలి అనటం ఆమె మెత్తని మనసు కలదని 
చెప్పటం కొరకే. 
క, 'విధివశమున వచ్చిన కీ । డధములు గొనియాడి వెడంగులై, విపులభవాం 

బుధి మునుంగుదురు; మునుంగరు | సధర్ములగు నుత్తములు, ప్రశాంతి. జులుకనై. 9 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 5 


ప్రతిపదార్థం: విధి వశమునన్‌= దైవవశంగా వచ్చిన; కీడు= ఆపద, అధములు= క్షుద్రస్వభావం కలవారు; వెడంగులు+ఐ= 
బుద్దిలేనివారై; కొనియాడి= పెద్దగా చేసి; విపుల= విస్తారమైన; భవ+అంబుధిన్‌= సంసార సముద్రంలో; మునుంగుదురు= 
మునిగిపోతారు; సధర్ములు+అగు+ఉత్తములు= ధర్మబుద్ధి గలవారైన మహనీయులు (మాత్రం) ప్రశాంతిన్‌= మనళ్ళాంతి 
కలవారైనందున; చులుకన్‌+ఐ= తేలికగా; మునుంగరు= సంసార సము[ద్రంలో మునుగరు. 


తాత్పర్యం: “అన్నా! (రహస్యం చెప్పుతున్నాను వినుము) ఆపదలు మన పూర్వజన్మ కర్మానుసారంగా వస్తాయి. 
(వాటిని వేరే ఎవడూ నీ మీద కోపంతో సృష్టించటం లేదు) కనుక అధములైన వారు తల్లడిల్లి సంసార సముద్రంలో 
మునిగిపోతున్నారు (విచారించటం లేదు). ఉత్తములు మాత్రం అట్టాకాక ధర్మవేత్తలు కనుక (సృష్టి నడతలోని 


(క్రమాన్ని చూచినవారు కనుక) శాంతి పొంది సంసార సాగరాన్ని దాటిపోతున్నారు. (కనుక పాము విధి ఆజ్ఞతో 
కరిచింది. కనుక వదలిపెట్టుము) 


విశేషం: ఈ పద్యంలో వెడంగులై అని ఉన్నదానికి 'వ్రేగులై' అనే పాఠాంతరం ఉన్నది. అది దీనికంటె బాగైన పాఠమని 
తోస్తుంది. |వ్రేగులై= బరువైనవారై - వారు బరువైనవారు కనుకనే భవాంబుధిలో మునిగిపోతారు. ఉత్తములు ప్రశాంతిచే 
చులుకనై= తేలికైనవారై - వారు తేలికైనవారు కనుకనే మునిగిపోరు అనే స్వారస్యం లభిస్తుంది. 


వ. అదియునుం గాక! 10 
తాత్సర్యం: అంతేకాక (తరువాతి పద్యంతో అన్వయం) 


క. ఈ పాము. జంప బ్రదుకునె । నా పుత్రుండు? విడువు మర్గునక!” నావుడు 'వా( 

డీ పేద మాట లెల్లను । గోప వివశు(డైన నాకు గొలుపవు, ముగ్గా!' 11 
ప్రతిపదార్థం: ఈ పామున్‌+చంపన్‌= ఈ పామును చంపితే; నాపుత్రుడు= నా కొడుకు; (బ్రదుకునె?= బ్రతుకుతాడా? 
(ఆలోచించు); అర్జునక!= కిరాతుడా!; విడువుము= పామును వదిలిపెట్టుము; నావుడున్‌= అనగా; వాండు= కిరాతుడు; ఈ 


పేదమాటలు= ఈ పనికిరాని మాటలు; ఎల్లను= అన్ని; కోప= కోపంతో; వివశుండు+ఐన= పరవశుడ నైన; నాకున్‌; కొలుపవు= 
నచ్చవు; ముగ్గా!= అమాయకులారా! 


తాత్సర్యం: 'అర్జ్హునకా! దీనిని చంపితే నాబిడ్డ బ్రతుకుతాడా? వదలుము” అన్న దామె. అతడు “నివు తెలివి 
తక్కువదానివి కనుక (ముగ్ధ అని ఇందుకే అన్నాడు) పామును వదలు మంటున్నావు. నేను కోపంతో మైమరచి 
ఉన్నాను. కనుక నీ మాటలు నాకు నచ్చవు' అన్నాడు. 


విశేషం: అర్జునక! అని ఆమె సంబోధన. వీడి మాట ముగ్ద. ఈ మాటలు చాటున కవి విశేషార్థాన్ని దాచాడు. ముగ్గ= తెలివి 
తక్కువదానా - అని. పసిపిల్లవాడిని చంపిన పామును వదలమంటా వేమిటి? పిచ్చితల్లీ - అని ఈతడి సంబోధన. 
ఉ. కావున నెట్లు. జంపుదున; కాని భుజంగము( బోవ నీను జూ 

నావుడు; నింతి యర్జునక నామము నీ కవదాత భంగికిం 

గావలదే? మహీసురులు గా దను చొప్పున దత్సహాయులుం 

బోవరు గాదె! యేల నినుబోటికిం గ్రూరత నాదు సన్నిధిన్‌? 12 


6 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఎట్టున్‌= తప్పక; భుజంగమున్‌= పామును; చంపుదున కాని= చంపుతానే తప్ప; పోవనీను= 
వదలిపెట్టను; చూ+ చుమ్ము; నావుడున్‌= అనగా; ఇంతి= (ఆ) స్రీ; నీకున్‌, అర్జునక నామము= అర్జునుడన్న పేరు; 
అవదాత= స్వచ్చత (తెల్లని); భంగికిన్‌= పద్దతికి; కావలదే= కావద్దా!; మహీసురులు= భూదేవతలు (బ్రాహ్మణులు); కాదను 
చొప్పునన్‌= కాదన్న పద్దతిలో; తత్సహాయులున్‌= వారికి సాయపడేవారు (స్నేహితులు) కూడా; పోవరుకాదె!= పోరుకదా!; 
నినుబోటికిన్‌= నీవంటి వాడికి; క్రూరత= క్రూరత్వం; నాదు సన్నిధిన్‌= నా (మైల; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: నీ వెన్నెనా చెప్పుము. ఈ పామును చంపకుండా పోనివ్వ' నని ఆ కిరాతు డంటే, ఆమె ఇట్లా అన్నది 
'నీ పేరు అర్జునకుడు. అంటే స్వచ్చమైనవాడని కదా! ఆ పేరునకు అర్థం మహాత్ములు కాదనేటట్టుగా వారి 
స్నేహితులు ప్రవర్తించరు కదా! నీ వంటి వాడికి నా సాన్నిధ్యంలో ఈ (క్రూరమైన మనస్సేమిటి? 


విశేషం: ఆమె శమాన్విత కనుక ఆమె సన్నిధానంలో ఎవరూ ఆమె మాటను కాదని ఒక అంగుళమైనా పోలేరు. మహీసురులు 
కాదనే మార్గాన్ని వారికి తోడ్పడేవారు అనుసరించరు గదా! అట్లాంటప్పుడు నా ముందు నీ వంటివారు ఈ (క్రూరబుద్ధిని 
ప్రదర్శించవచ్చునా? అని ఆమె ఆశ్చర్యపడుతున్నది. 


సీ, హింసకు నొడయడ నే నెట్లు? 'ననవుడు, | 'జనబాధకము లైన జంతువులను 
జంపిన బాపంబు సమకూరి దని పల్కె। బోయ; 'వట్టిన రిపు. బొరిగొనంగ 
వలి దని చెప్పె నవ్వనిత; వా డహి( దెగ। జూచి జనంబుల గాచు టుటబదె? 
వృత్రు( జంపండె దేవవిభుండు? యజ్ఞధ్వంస ।; నము సేయండే? ఫాలనయను( డట్ల 


తే. కావె? ధర్మువు హింసలు నీవు దీని । కియ్యకొను' మని తటిమె; నట్లెంత దటిమి 
నను దయావతి యైన యన్నాత్రి పాప । మునకు జొరదయ్యె; బోయ కిట్లనియె బాము. 13 


ప్రతిపదార్థం: నేను; ఎట్టున్‌= ఏ విధంగానూ; హింసకున్‌= క్రూరకర్మకు; ఒడంబడన్‌= ఒప్పుకోను; అనవుడున్‌= అని ఆమె 
అనగా; బోయ=కిరాతుడు; జనబాధకములు+ఐన= జనులను పీడించే; జంతువులను= మృగాలను; చంపినన్‌= చంపితే; 
పాపంబు= పాపం; సమకూరదు= రాదు; అని పల్కెన్‌= అని కిరాతు డన్నాడు; ఆ+వనిత= ఆ (స్తీ; పట్టినరిపున్‌= బంధించిన 
శత్రువును; పొరిగొనంగన్‌ వలదు= చంపవలదు; అని చెప్పెన్‌, వాడు= బోయ; అహిన్‌= పామును; తెగన్‌+చూచి= చంపి; 
జనంబులన్‌= మనుష్యులను; కాచుట= రక్షించటం; ఉబిదె!= మంచిదికాదా; దేవవిభుండు= దేవేంద్రుడు; వృత్రున్‌= వృత్రుడన్న 
రాక్షసుడిని; చంప(డు+ఎ= సంహరించ లేదా?; ఫాలనయను(డు= లలాటంలో కన్ను కల శివుడు; యజ్ఞధ్వంసనము= 
దక్షయజ్ఞ నాశనం; చేయండే= చేయలేదా; అట్ట కావె!= అట్లా కాదా!; హింసలు= క్రూరకర్మలు; ధర్మువు= ధర్మం; నీవు= తల్లీ 
నీవుకూడా; దీనికిన్‌= ఈ పామును చంపటానికి; ఇయ్యకొనుము= అంగీకరించుము అని; తణటిమెన్‌= ఒత్తిడి చేశాడు; అట్టు; 
ఎంతతణిమినను= ఎంతగా ఒత్తిడి చేసినా; దయావతి= దయకలది; ఐన; ఆ+నాతి= ఆ (స్త్రీ; పాపమునకున్‌= హింసకు; 
చారదయ్యెన్‌= అంగీకరించలేదు; (అప్పుడు) పాము; బోయకున్‌= బోయవాడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్సర్యం: (ఈ పద్యమంతా స్త్రీకి, కిరాతుడికి జరిగిన సంభాషణ) ఆమె హింస కంగీకరించి ననగా, వాడు 
'మనుష్యులకు బాధ కలిగించే జంతువులను చంపటంలో పాపం లేదమ్మా!' అని చెప్పాడు. దాని కామె 'శత్రువైనా 
సరే మన చేత చిక్కినపుడు చంపరాదురా నాయనా” అన్నది. వాడు దాని కంగీకరించక “పూర్వం దేవేంద్రుడు 
వృత్రాసురుడిని చంపలేదా? శివుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయలేదా? ఈ హింసలు ధర్మమే కదా! కనుక దీనిని 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 7 
చంపనిమ్ము' అని వా డెంత బలవంతం చేసినా ఆమె అంగీకరించలేదు. ఇదంతా వింటూ ఉన్న పాము బోయతో 
అన్నది. 


క. 'ఏ నేమి తప్పు సేసితిణ గానవు । నెటి నీవు లెస్సగా, మృత్యుపరా 
ధీనత బాలుని గటిచితి( । గాని, వినుము! లేవు రోషకామాదు లెదన్‌'. 14 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఏమితప్పు= ఏ దోషం; చేసితిన్‌?= చేశాను; నీవు; నెణిన్‌= న్యాయం; లెస్పగాన్‌= చక్కగా; కానవు= 


తెలియవు; మృత్యు పరాధీనతన్‌= మృత్యుదేవతకు లోబడి; బాలునిన్‌= పసివాడిని; కజచితిన్‌= కాటువేశాను; కాని= అంతేకాని; 
వినుము; రోష+కామ+ఆదులు= కోపం, కోరిక మొదలైనవి; ఎదన్‌= నా మనసులో; లేవు. 


a= 


కోపం కానీ, కోరిక కానీ ఏమీ లేవు. ఈ రహస్యం నీకు తెలియదు”. 


తాత్సర్యం: 'నా దేమి తప్పున్నది? నేను మృత్యుదేవత ఆజ్ఞకు లోనై బాలుడిని కరచాను అంతే, కానీ నాకు 


వ. అనుటయు నతండు 15 
తాత్సర్యం: అని పాము పలుకగా ఆ బోయవాడు (తరువాతి పద్యంతో అన్వయం) 


క, విను! మృత్యువునకు దగు సా । ధనమ వగుటం జేసి నిన్ను దండింపంగాం 
జను ననవుడుం గుమ్మరికో । లను సారెం బోలితిం దలంచి చూడు మెడన్‌. 16 


ప్రతిపదార్థం: విను= (నాకు విషయం తెలియదన్నావు కనుక నేను చెప్పుతాను) బాగా వినుము; మృత్యువునకున్‌= 
మృత్యుదేవతకు; తగు= తగిన; సాధనమవు+అగుటన్‌+చేసి= (నీవు) పనిముట్టువైనావు కనుక; నిన్నున్‌; దండింపంగాన్‌+చనున్‌= 
శిక్షించి తీరాలి; అనవుడున్‌= అనగా (పామన్నది); కుమ్మరికోలన్‌= కుమ్మరివాని చేతి కర్రను; సారెన్‌+పోలితిన్‌= సారెవలెనైనాను; 
ఎడన్‌= మనస్సులో; తలంచి= ఆలోచించి; చూడుము. 


తాత్సర్యం: 'నీవు మృత్యువు చేతిలో పనిముట్టువైనావు కనుక నిన్ను చంపి తీరవలసిందే” అని కిరాతు డనగా, 
పామన్నది “అయ్యా! కొంచె మాలోచించి చూడుము. కుండలు చేసేవాడు చేతికర్రతో సారెను త్రిప్పుతాడు కదా! 
తిరిగే సారెది దోషమా? కర్రతో త్రిప్పిన కుమ్మరిదా దోషం? 


విశేషం: అలం: ఉపమ. ఈ పోలిక వేదాంత శాస్త్రంలోనిది. భగవంతుడు కుమ్మరివంటివాడు. కుండను చేయటానికి మట్టి 
- సారె - కోల అవసరం. ఇవి బాహ్యసాధనాలు. మట్టి కుండగా పరిణమింప చేసే సృజనాత్మక (క్రియ, దానివెనుక నున్న 
భావం - భగవంతుడి సంకల్పంలోనివి. చేతి సాధనాలు అచేతనాలు. సృష్టి చేసే సామర్థ్యం అతడిదే. అట్లాగే మట్టి - కోల- 
సారెలు కావు కుండను చేసింది. అవి కేవలం సాధనాలు. 


వ. ఈ క్రియ నావశం బగునే? యని పల్కినం బామున కర్దునకుం డిట్లనియె. 17 


ప్రతిపదార్థం: ఈ (క్రియ= ఈ చంపటమన్న పని; నా వశంబు+అగునే?= నాకు శక్యమా?; అని పల్కినన్‌= అని చెప్పగా; 
పామునకున్‌= పాముతో; అర్జునకుండు= కిరాతుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


8 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'అయ్యా! చంపేశక్తి నాకెక్కడిది? అని పామనగా కిరాతు డా పాముతో ఇట్లా అన్నాడు. 


విశేషం: పాము కరిస్తే చాలామంది (బ్రతకటం లోకంలో ఉన్నది కనుక చంపే శక్తి తనకు లేదని పామన్నది. 


తే. “ఏయువా( డుండ, న మ్మేమి సేయు | ననక, యోపి తత్చండనముసేంత పాప మండ్రె? 

యెవ్వరే( బంప(; గటతు గా కేమి? క్రూరు । నిన్ను గీటడంగించిన నింద రాదు. 18 
ప్రతిపదార్థం: ఏయువాండు+ఉండన్‌= బాణం వేసే విలుకాడుండగా; అమ్ము= బాణం; ఏమిచేయున్‌= ఏం చేస్తుంది; అనక= 
ఆనకుండా; ఓపి= శక్తి గలిగి; తత్‌ ఖండనము= దానిని నరకటం; పాపము+అం(డై?= పాపమంటారా? ఎవ్వరేన్‌= ఎవరైనా; 


పంపన్‌= పంపిస్తే; కఖుతుకాక ఏమి?= కరుస్తావా; (క్రూరున్‌= (క్రూరుడవైన; నిన్ను; గీట+అడంగించినన్‌= చంపినందువలన; 
నింద= అపకీర్తి; రాదు= నాకు రాదు. 


తాత్సర్యం: 'విల్లు ఎక్కు పెట్టి విలుకాడు శృత్రువుపై బాణమేస్తే, అదేం చేస్తుంది లెమ్మని ఊరుకొనకుండా నడుమనే 
దానిని విరుగగొట్టినందువలన పాప మంటారా ఎవరైనా? ఎవరో పంపించారని నీ వాబాలుడిని కరుస్తావా? నిన్ను 
నరికినా పాపం లేదు”. 


విశేషం: నేను మృత్యువు చేతిలో సాధనాన్ని అని పామన్న దానికిది కిరాతుడు చెప్పిన సమాధానం. చాలా తెలివిగా ఉన్నది. 
తే. అదియు. గాక, విశేషించి యరయ బుద్ది | గలుగునట్టి సాధనములు గారె మీరు 
మృత్యువున? కట్లు గావున మెల(గ మిడుక । నీక, పొరిగొనవలయు; మి మ్మెల్లభంగి. 19 


ప్రతిపదార్థం: అదియున్‌+కాక= అంతే కాకుండా; విశేషించి= (ప్రత్యేకించి; అరయన్‌= ఆలోచిస్తే; మీరు= మీవంటివారు; 
మృత్యువునకున్‌= మృత్యుదేవతకు; బుద్దికలుగు+అట్టి= మనస్సున్నట్టి; సాధనములు కారె?= పనిముట్టు కాదా? అట్లు 

స్‌ో లు లు ను. వల్లి 
కావునన్‌= కాబట్టి; మెలంగన్‌= తిరుగుటకు; మిడుకనీక= కిక్కురుమన నివ్వకుండా; మిమ్మున్‌= మిమ్ములను; ఎల్లభంగిన్‌= 
సర్వవిధాలా; పొరిగొనన్‌ వలయున్‌= చంపితీరవలసిందే. 


తాత్పర్యం: అంతేకాకుండా; ప్రత్యేకంగా ఆలోచిస్తే మీరు మృత్యువు చేతిలో మనస్సున్న సాధనాలు. కనుక 
ఇకముందు మిమ్మల్ని తిరగనివ్వకుండా అన్నివిధాలా చంపటమే మంచిది. 


విశేషం: 'కుమ్మరి కోలకు సారె వంటి దాన్ని మృత్యువు చేతిలో నే నన్న పై పద్యంలోని మాటి కిది సమాధానం. కోలా, 
సారె మనస్సు లేనివి. పాము అట్టా కాదు. అది బుద్ది ఉన్నట్టి జీవి; అని. ఇక్కడ బుద్ది అన్నమాట (ప్రతి తెలుగువాడూ వాడేదే. 


వ. అనిన విని బోయకు భుజంగం బిట్లనియె. 20 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; భుజంగంబు= పాము; బోయకున్‌= కిరాతుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్సర్యం: అనగా విని కిరాతుడితో పాము ఇట్టా అన్నది. 

eo 


తే. “బుద్ది గల్లు సాధనముల పో హవిస్సు, లరసి వేల్తురు బుత్విజు, లా ఫలంబు 


గాంచు నధ్వరకర్తయ । కాక వారి కేమి పని? యనగా మృత్యు వే(గుదెంచె. 21 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 9 


ప్రతిపదార్థం: బుత్విజులు= యజ్ఞం చేయించే పురోహితులు; బుద్ది కల్లు= మనస్సున్న; సాధనములపో!= సాధనాలే కదా!; 
అరసి= (మంత్రాలను చక్కగా) విచారించి; హవిస్సులు= అగ్నియందు హోమంచేసే నేయి మొదలైనవి; వేల్తురు= హోమం 
చేస్తారు; ఆ ఫలంబు= ఆ యజ్ఞఫలం; అధ్వరకర్తయ= యజ్ఞం చేసే యజమానుడే; కాంచున్‌= పొందుతాడు; కాక= అట్లా 
కాకుండా; వారికిన్‌+ఏమిపని?= బుత్విజుల కేమిఫలం?; అనంగాన్‌= అన్నంతలో; మృత్యువు= ఆ దేవత; ఏంగుదెంచెన్‌=వచ్చింది. 


తాత్సర్యం: ని వన్నట్టు బుద్ది గలుగు సాధనాలు కదా యజ్ఞం చేయించే పురోహితులు. వారు చేయించే హోమాల 
ఫలితం యజమానుడికి వస్తున్నది తప్ప పురోహితులకు వస్తున్నదా? అట్లాగే బుద్ది ఉన్న సాధనాలమైన మా పని 
కూడా అంతే” అని పామన్నంతలో మృత్యుదేవత వచ్చింది. 
విశేషం: ఈ చర్చ చాలా తర్కంతో కూడుకొన్నది. తెలివితేటలే కాకుండా విషయం తెలిసిన పండితుల చర్చగా ఉన్నది. 
ఇక్కడ యజ్ఞ మన్న దృష్టాంతా న్నివ్వటం చాలా (ప్రజ్ఞావంతమైనది. 
క. చనుదెంచి పామునకు ని । ట్లను 'నిను నేం గోరి పనిచినట్టుల, నన్నున్‌ 

బనిచెం గాలుం; డీ చా । వున కీవును నేను హేతువులు గా మనఘా! 22 
ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; పామునకున్‌= పాముతో; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నది; అనఘా!= పాపంలేనివాడా! 
(ఇది పామునకు సంబోధన); నినున్‌= నిన్ను; నేను; కోరి= చెప్పి; పనిచినట్టులన్‌= పంపినట్టుగానే; కాలుండు= కాలస్వరూపుడైన 


యముడు; నన్నున్‌= నన్నూ; పనిచెన్‌= పంపించాడు; ఈ చావునకున్‌= ఈ బాలుడి మృతికి; ఈవును, నేనున్‌= ఇద్దరమూ; 
హేతువులు కాము= కారణం కాము. 


తాత్సర్యం: “పాపం లేనివాడా! నిన్ను నేను చెప్పి పంపినట్టుగానే నన్ను యముడు పంపించాడు. అందువలన అతడి 
ఆజ్ఞనే నీకు వినిపించాను. కనుక మన మీ బాలుడి చావునకు కారణం కాము. 


విశేషం: అనఘా! అన్న సంబోధన వలన ఈ మృతికి పాము కారణం కాదని చెప్పబడింది. 


క. ఇన, శశి, పావక, భూమి, గ । గన, జల, పవనాది వస్తుగతు లెల్లను గా 

లుని యటిచేతి వనిన( ద । క్కిన పని సెప్పంగ నేటికిని భుజగేంద్రా! 23 
ప్రతిపదార్థం: భుజగ+ఇంద్రా!= పాములలో గొప్పవాడా!; ఇన= సూర్యుడు; శశి= చంద్రుడు; పావన్‌= అగ్ని; భూమి= నేల; 
గగన= ఆకాశం; జల= నీరు; పవన= గాలి; ఆది= మొదలైన; వస్తుగతులు= వస్తువుల నడకలు; ఎల్లను= అన్నీ; కాలుని= 
యముడి; అరచేతివి= అరచేతిలోనివి (వశమున ఉన్నట్టివి); అనినన్‌= అనగా; తక్కిన= మిగిలిన; పని= కార్యం; చెప్పంగన్‌= 
చెప్పటం; ఏటికిని?= ఎందుకు? 
తాత్సర్యం: ఓయీ! పాములరేడా! సూర్యచం[ద్రాగ్నులు, నేల, ఆకాశం, నీరు, గాలి మొదలైనవి (ఇవి 7 జీవుడు- 
జీవాత్మ= యజమానుడు= కలిసి 8. వీరే అష్టమూర్తులు= శివుడి శరీరంగా చెప్పారు). వస్తువుల కదలికలన్నీ 
కాలస్వరూపుడైన ఆ దేవుడి చేతిలోని పనులు. ఇంతకంటె ఇంకా ఏమి చెప్పాలి? 


విశేషం: ఇక్కడ యముడే విశ్వానికి అధిపతిగా, సర్వకర్తగా చెప్పబడింది. ఇదే కఠోపనిషత్తు వంటి చోట్ల మిక్కిలిగా 
వివరించబడినది. కాలుడు కూడా పరబ్రహ్మ స్వరూపుడే. 


10 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను మిట్లగు టేర్పడ నెటిం। గిన నాపై నిడుదు వెట్లు, కిల్టిషముం గా 

లుని చెయిది నన్ను దూథిన । నిను దూజుటి యుజదె నాదు నిర్మాణమునన్‌. 24 
ప్రతిపదార్థం: వినుము= వినుము; ఇట్టు+అగుటన్‌= విషయమిట్లాంటిదని; ఏర్పడన్‌= స్పష్టంగా; ఎటింగినన్‌= తెలిస్తే; నాపైన్‌= 
నామీద; ఎట్టు= ఏ విధంగా; కిల్బిషమున్‌= పాపమును; ఇడుదువు?= మోపగలవు?; కాలుని= యముడియొక్క; చెయిది= 


చేష్ట (ఇది); నన్నున్‌= నన్ను; దూటీనన్‌= నిందిస్తే; నాదు= నాయొక్క; నిర్మాణమునన్‌= నిర్మించటంలో; పనిలో; నినున్‌= 
నిన్ను; దూజుట= నిందించటం; ఉజదె= తగదా. 


తాత్సర్యం: విషయ మిట్లాంటిదని తెలిసిన తరువాత నాపై పాపాన్ని మోపటమంటే నీపై నీవే మోపుకొనటం కదా! 
నేను నిన్ను ఈ పనికి నియోగించినట్లు నన్నాయన నియోగించినాడు కనుక మన ఇద్దరిదీ పాపం కాదు”. 


ఆ. అనిన భుజగ మిట్టులను 'నీవలన నేను । గుణము సెప్పు, దోష గణన సేయ 

నన్ను. బనిచె నంటి, నామీంది దోషంబు€। బాపి కొనుట నాకు. బాడి గాదె? 25 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; భుజగము= పాము; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అంటున్నది; నీవలనన్‌= నీయందు; ఏను; 
గుణము= గుణాన్ని, చెప్పన్‌= చెప్పగా; దోషగణన= తప్పు లెక్కించటం; చేయన్‌= చేయగా; నన్నున్‌; పనిచెను= పంపెను; 
అంటిన్‌= అంటిని; నామీది దోషంబున్‌= నాపై తప్పు; పాపికొనుట= పోగొట్టుకొనటం; నాకున్‌= నాకు; పాడి= న్యాయం; కాదె= 


కాదా? 
తాత్సర్యం: పై రీతిగా మృత్యువనిన తరువాత పామంటున్నది; 'నీమీద నేను గుణాన్ని ఆరోపించి మాట్లాడితే నీ 
వేమో నన్ను పంపావని, నా దేదో తప్పున్నట్లు చెప్పుతున్నావు. ఆ తప్పు పోగొట్టుకొనటంకొరకే నేనట్టా అన్నది. 


క. విను మటు కాలుని దెసనై | నను దోషము కలిమి లేమి, నా కాడంగాం 

బని యేమి? దోష గతిచిం । తన భాషణములకు నేను దగుదునె యనఘా!' 26 
ప్రతిపదార్థం: అనఘా!= పాపం లేనివాడా! వినుము; అటు= ఆ (ప్రక్క; కాలునిదెసన్‌= యముడి పక్షాన; ఐనను= 
ఐనప్పటికిని; దోషము= తప్పు; కలిమి= ఉండటం; లేమి= లేకపోవటం; నాకున్‌; ఆడంగాన్‌= చెప్పగా; పని ఏమి= ఏమిపని; 
దోష= పాప; గతి= పాటు; చింతన= ఆలోచన; భాషణములకున్‌= తర్కించటానికి, మాట్లాడటానికి; నేను; తగుదునె?= 


అరుడనా? 
యౌ 


తాత్పర్యం: అయ్యా! నీ దే పాపం లేదు వినుము. యముడిపై తప్పు మోపటానికి గానీ, తప్పు లేదనటానికి గానీ 
నే నెవడను? ఆ విధంగా పాపగతిని గురించి ఆలోచించటానికి గానీ, మాట్లాడటానికి గానీ నాకు సత్తా 
ఎక్కడున్నదసలు? 

వ. అని పలికి పాము బోయమొగంబు సూచి. 27 
ప్రతిపదార్థం: అని పలికి= ఈ విధంగా అని; పాము= పాము; బోయ= బోయవాడి; మొగంబు చూచి= ముఖం చూచి. 


తాత్సర్యం: పాము ఈ రీతిగా పలికి బోయవాడి ముఖం చూచి (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 11 


క. వింటే, మృత్యువు మాటలు? గంటే నామీంద దప్పు గలిగించెద; వి 

ట్లంటం గట్టం దగునే? యంటకు । నగి, బోయ యిట్లు లనియె, నరేంద్రా! 28 
ప్రతిపదార్థం: మృత్యువు మాటలు= మృత్యుదేవత చెప్పినవన్నీ; వింటే?= ఆలకించావా?; నా మీ(దన్‌= నాపై; తప్పున్‌= 
దోషాన్ని; _కలిగించెదవు= కలిగిస్తున్నావు; కంటే?= (విషయమంతా) చూచావా?; ఇట్టు= ఈ విధంగా; అంటన్‌+కట్టన్‌ 
తగునే?= అంటగట్టటం తగదుకదా!; అంటకున్‌= అట్లా పాము అనటానికి; నగి= నవ్వి; బోయ= కిరాతుడు; ఇట్టులు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు; నరేం[ద్రా!= ధర్మరాజా! (భీష్ము డతడితో చెప్పుతున్నాడు) 
తాత్సర్యం: పాము బోయతో అంటున్నది; 'నీవు మృత్యువు మాటలు విన్నావు. విషయమంతా స్పష్టంగా చూచావు 
కదా! కనుక ఈ పాపం నాకంటగట్ట దగదు”. అప్పుడు బోయ నప్పు అన్నాడయ్యా! ధర్మరాజా! 


క. నీవును, మృత్యువు బాప స । మావేశితమతుల రొటిగ నాడినయంతం 

బోవునె మీపై దోషము, లే । వెజితునె యిట్టు లనిన యింతన మీకున్‌'. 29 
ప్రతిపదార్థం: నీవును= నీవూ; మృత్యువున్‌= మృత్యువూ; పాప= పాపం వల్ల; సమ్‌+ఆవేశిత= చక్కగా ఆవేశించబడిన; 
మతులరు= మనస్సు కలవారు; ఒజగన్‌+ఆడిన+అంతన్‌= ఒరిగేటట్లుగా చెప్పినంత మా(త్రంచేత; మీపైన్‌ దోషములు= 
మీమోదనున్న పాపాలు; పోవునె= పోతాయా? ఇట్టులు+అనిన ఇంతన్‌+అ= ఈ విధంగా చెప్పినంత మాత్రాన; ఏన్‌= నేను; 
మీకున్‌= మీకు; వెణతునె?= భయపడతానా? 
తాత్సర్యం: బోయ పాముతో అన్నాడు - “నీవూ, మృత్యువూ ఇద్దరూ పాపానికి వశమైన మనస్సు కలవారు కనుక 
మీరెంత చెప్పినా మీ మీదనున్న దోషాలు తొలగిపోతాయా? ఇందులో ఒరిగే దేమీ లేదు. మీరట్టా అన్నంత మాత్రాన 
నేనేమీ జడిసేది లేదు. 


వ. అనిన మృత్యువునుం బామును. 30 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; మృత్యువును= మృత్యువూ; పామును= పామూ. 
తాత్సర్యం: అని అనగా మృత్యువూ, పామూ (తరువాతి పద్యంతో అన్వయం) 


క, “ఘను డగు కాలుని వశమున. । జనియెడుమా, కరయ దోష సంగతి గలదే? 
యనునెడ( గాలుం డచటికి(। జనుదెంచెం, బ్రీతి ధర్మ సంశయ ముడుపన్‌. 31 


మాకు; అరయన్‌= చూడగా; దోష=తప్పుయొక్క; సంగతి= కూడిక; కలదే?= ఉన్నదా?; అను+ఎడన్‌=అనే సమయంలో; 
కాలుండు= యముడు; అచటికిన్‌= అక్కడకు; ప్రీతిన్‌= ప్రేమతో; ధర్మ= ధర్మసంబంధమైన; సంశయము= సందేహమును; 
ఉడుపన్‌= పోగొట్టటానికి; చనుదెంచెన్‌= వచ్చాడు. 


ప్రతిపదార్థం: ఘను(డు+అగు= గొప్పవాడైన; కాలుని= యముడి; వశమునన్‌= లోనై; చనియెడు= నడుస్తున్న; మాకున్‌= 


తాత్సర్యం: 'మాదేమున్నది? తప్పు మాది కాదు. అంతా కాలానికి లోబడి నడుస్తుంది అని వారిద్ద రన్నంతలో 
యముడు ధర్మసందేహాన్ని పోగొట్టటానికి అక్కడికి ప్రేమతో వచ్చాడు. 


12 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. చనుదెంచి యర్హునకు నాలోకించి. 32 
ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; అర్జునకున్‌= కిరాతుడిని; ఆలోకించి= చూచి. 
తాత్పర్యం: వచ్చి కిరాతుడిని చూచి. 


క. “పామును, మృత్యువు, నేనును । గా మీదారకుని మృతికి. గారణ, మీతం 

డేమే( గర్మము. జేసిం దా । మృతి( బొందించె నదియ, తలకొని, యితనిన్‌. 33 
ప్రతిపదార్థం: పామును= పామూ; మృత్యువున్‌= మృత్యువూ; ఏనును= నేనూ; ఈ దారకుని= ఈ పసివాడి; మృతికిన్‌= 
చావుకు; కారణము= హేతువు; కాము; ఈతండు= ఈ పిల్లవాడు; ఏమేన్‌= ఏమేమి; కర్మమున్‌= పాప పుణ్య సంబంధమైన 
చేష్ట చేసెన్‌= చేసెనో; అదియ= అదే; తాన్‌= తానే; తలకొని= పూనుకొని; ఇతనిన్‌= ఇతడిని; మృతిన్‌= చావును; పొందించెన్‌= 
కలిగించింది. 
తాత్సర్యం: యము డీ విధంగా పలికాడు; 'నేనూ, పామూ, మృత్యువూ ఈ పసివాడి చావుకు కారణం కాము. 
మరేమిటంటే - వీడి కర్మే పూనుకొని వీడి కా చావును తెచ్చిపెట్టింది. 
క. విను కర్మం బొనరించును । జననము, మరణంబు, నదియ సౌఖ్యము, దుఃఖం 

బును గావించుం, దనచే । సిన దానిం బడకపోవ శివునకు వశమే?' 34 
ప్రతిపదార్థం: విను= వినుము; కర్మంబు= తాను చేసిన కర్మ; జననమున్‌= పుట్టుకను; మరణంబున్‌= చావును; పొనరిం 
చును= చేస్తుంది; అదియ= అదే, కర్మే, సౌఖ్యమున్‌= సుఖాన్ని; దుఃఖంబున్‌= దుఃఖాన్ని; కావించున్‌= కలిగిస్తుంది; తన=తాను; 
చేసిన దానిన్‌= చేసిన దానిచేత; పడకపోవన్‌= వశపడకుండా పోవటం; శివునకున్‌= శివుడికి కూడా; వశము+ఏ?= శక్యమా? 
తాత్సర్యం: ఉన్న విషయ మేమంటే, చెప్పుతాను వినుము. బీవుడు తాను చేసిన కర్మవలననే పుట్టుక చావూ 
పొందుతున్నాడు. అదే సుఖ దుఃఖాలకూ కారణమౌతున్నది. తాను చేసిన కర్మను తప్పుకొనిపోవటం శివుడికి కూడా 
సాధ్యం కాదు”. (అంటే ఇక మనిషెంత?) 
విశేషం: పద్యంలో నాల్గవ పాదం ఒక జాతీయం. 
వ. అనిచెప్పి. 35 
తాత్సర్యం: ఈ విధంగా పలికి 


క. కావున, నిందటు, నుడుగుం డీ । వాదం' బనుడు, బోయ కిట్లను, ధరణీ 
దేవాంగన దన యెటుకయు । దేవాలాపములు నొక్క తెరువై యున్నన్‌. 36 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఇందయున్‌= మీరంతా; ఈ వాదంబు= ఈ చర్చ; ఉడుగుండు= మానండి; అనుడున్‌= 
అనగా; ధరణీదేవ= భూసురుడి, బ్రాహ్మణుడి; అంగన= స్ర్తీ (బ్రాహ్మణ (స్రీ; తన ఎజుకయున్‌= తన జ్ఞానం; దేవ=దేవుడి; 
ఆలాపములు= మాటలు; ఒక్క= ఒకే; తెరువై= విధంగా; ఉన్నన్‌= ఉండగా; బోయకున్‌= కిరాతుడితో, ఇట్లు+అనున్‌= 
ఈరీతిగా అన్నది. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 13 


తాత్పర్యం: కాబటి మీరంతా ఈ చర్చ మానండి” అనేటప్పటికి ఆ బ్రాహ్మణ స్తీ తన జ్ఞానం, యము డన్నమాట 
యు ళా 

లొకే రకంగా ఉన్నందున బోయవాడితో ఇట్లనింది. 
ఆ. ఇట్టి వనట( బొందునట్టి పాపము సేసి । వనిత లిట్ల యగుదు రనఘ! యివ్వి 

ధంబు మరణ మొందఈ దగు కిల్టిషంబున । బాలు రిట్ల పోదు రేల కలగ.” 37 
ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా!; ఇట్టి= ఇట్టాంటి; వనటన్‌= దుఃఖమును; పొందునట్టి= పొందినటువంటి; 
పాపముచేసి= పాపం చేసి; వనితలు= (స్త్రీలు; ఇట్ట అగుదురు= ఇట్లాగే బౌతారు; ఈ+విధంబు= ఈ పద్దతి; మరణము= 
చావు; ఒందన్‌+తగు= పొందదగిన; కిల్బిషంబునన్‌= పాపాన; బాలురు= పిల్లలు; ఇట్టు+అ= ఇదే విధంగా; పోదురు= పోతారు; 
కల(గన్‌= కలతపడటం; ఏల?= ఎందుకు? 
తాత్సర్యం: పాపం లేనివాడా! అర్జునకా! ఇట్టాంటి దుఃఖం మన పాపంవలననే వస్తుంది. ఈ విధంగా పిల్లలు 
చచ్చిపోవటానికి వారి పాపకర్మే కారణం తప్ప ఎవరూ కారు”. 


వ. అని వెండియు. 38 
ప్రతిపదార్థం: అని; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: అని మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం) 


క “సకల జనంబులు. గర్మము । నకు ననుగుణమైన తెరువునం బోదురు దీ 

నికి రోష విషాదము లే । టికి విడువుము పాము, సంఘటింపుము శమమున్‌. 39 
ప్రతిపదార్థం: సకలజనంబులు= జనులంతా; కర్మమునకున్‌= కర్మకు; అనుగుణంబు+ఐన= తగిన, తెరువునన్‌= బాటలో; 
పోదురు= పోతారు; దీనికిన్‌= దీనికొరకు; రోష= కోపం; విషాదము= దుఃఖం, ఏడ్సూ; దేనికి?= ఎందుకు?; పామున్‌= 
పామును; విడువుము= వదలిపెట్టుము; శమమున్‌= శాంతిని; సంఘటింపుము= పొందుము. 
తాత్సర్యం: 'కర్మానుగుణంగానే మనుషులంతా (ప్రవర్తిస్తారు. దీనికొరకు కోపం, ఏడూ దేనికి? పామును వదలిపెట్టి 
శాంతిని పొందుము". 


క. అన విని తెలిసి విడిచె, న । ర్లునకు(డు భుజగము, నపాస్తరోషుం డగుచుం 

జని రెలమిం బొంది, కాలుం । డును, మృత్యువు గావునను విడువు మీ వడలున్‌. 40 
ప్రతిపదార్థం: అనన్‌= అని ఆమె చెప్పగా; విని= ఆలకించి; తెలిసి= విషయ మెరిగి; అర్జునకుండు= కిరాతుడు; అపాస్త= 
పోయిన; రోషుండు= కోపం కలవాడు; అగుచున్‌= అవుతూ; భుజగమున్‌= పామును; విడిచెన్‌= వదలిపెట్టాడు; కాలుండును= 
యముడును; మృత్యువున్‌= మృత్యుదేవత; ఎలమిన్‌= సంతోషం; పొంది= పొంది; చనిరి= వెళ్ళిపోయారు; కావునన్‌= కాబట్టి; 
-ఈవున్‌= ధర్మరాజా! నీవు కూడా; అడలున్‌= దుఃఖాన్ని; విడువుము= విడిచిపెట్టుము. 
తాత్సర్యం: అంతా విన్న తరువాత జ్ఞానోదయమైన కిరాతుడికి కోపం పోగా పామును వదలిపెట్టాడు. మృత్యువూ, 
కాలుడూ సంతోషంతో వెళ్ళిపోయారు. కాబట్టి ధర్మరాజా! నీవూ దుఃఖాన్ని పరిత్యజించుము”. 


14 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కారు దుర్యోధనుడు నీవు గారణములు । బాంధవుల రణ మరణ సంప్రాప్తి కనఘ! 

వారు, దమతమ కర్మముల్‌ కారణములు । గాంగ నిట్లయి; రేల శోకంబు నీకు ? 41 
ప్రతిపదార్థం: అనఘా! దోషరహితుడవైన, ధర్మరాజా!; దుర్యోధనుండున్‌= సుయోధనుడుకానీ; నీవున్‌= నీవుకానీ; బాంధవుల= 
చుట్టాలయొక్క; రణ మరణ= యుద్దంలోని చావులు; సంఫప్రాప్తికిన్‌= పొందటానికి; కారణములు= కారణాలు; కారు; తమ 
తమ= వారి వారి; కర్మముల్‌= కర్మలే; కారణములు= కారణాలు; కా(గన్‌= అయినందున; ఇట్టు+అయిరి= ఈ విధంగా 
యుద్దంలో మరణించినవారు అయ్యారు; నీకున్‌= నీకు; శోకంబు= దుఃఖం; ఏల?= ఎందుకు? 
తాత్సర్యం: నాయనా ధర్మరాజా! యుద్దంలో చుట్టాలంతా అట్లా మరణించటానికి కారణం వారి కర్మలే కాని 
నీవు కానీ, దుర్యోధనుడు కానీ కారణం కారు. కనుక దుఃఖం విడిచిపెట్టుము. 


వ. గౌతమీ, లుబ్దక, భుజంగ, మృత్యు, కాల, సంవాదం బను నియ్యితిహాసంబు తాత్సర్యంబు మనంబునం 
బట్టుకొలిపి, యా పుట్టిన కలంకం దొలంగ జడిసి శమంబున సుఖివి గి మ్మనం, గౌంతేయాగ్రజుండు సంతసిల్లి 
శాంతనవునితో ని ట్లనియె. 42 

ప్రతిపదార్థం: గౌతమీ= గౌతమి అనే ఆ (బ్రాహ్మణగస్తీ; లుబ్దక= కిరాతుడు; భుజంగ= పాము; మృత్యు= మృత్యువు; కాల= 
కాలుడు అనువారి; సంవాదంబు= సంభాషణ; అను= అన్న; ఈ ఇతిహాసంబు= ఈ పురాణకథయొక్క; తాత్పర్యంబు= 
భావం, రహస్యం; మనంబునన్‌= మనస్సులో; పట్టుకొలిపి= నిలుపుకొని; ఆ పుట్టిన= నీకు కలిగిన ఆయొక్క; కలంకన్‌= 
కలతను; తొలంగన్‌ జడిసి= పోగొట్టుకొని; శమంబునన్‌= శాంతితో; సుఖివి కమ్ము= సుఖం పొందుము; అనినన్‌= అనగా; 
కౌంతేయ+ల(గజుండు= కుంతీ పుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; సంతసిల్లి= సంతోషించి, శాంతనవునితోన్‌= శంతనుడి 
కుమారుడైన భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ గౌతమి, మృత్యువు, కాలుడు, బోయ, పాము వీరి సంభాషణ రూపమైన పురాణకథ యొక్క 

భావాన్ని మనస్సులో పెట్టుకొని నీకు కలిగిన దుఃఖాన్ని తొలగించుకొని శాంతిని పొంది సుఖించుము' - అనగా 

ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 

విశేషం: ఈ కథలో పాత్రలు అయిదుగురు. కథ సంభాషణ రూపంలో చెప్పబడింది. అది సంవాదం. ఇతిహాసమంటే 

పరంపరగా జనం చెప్పుకొనే పురాణకథ. ఈ కథ తాత్పర్య మిది - నీకు కలిగిన కష్టనష్టాలకు సుఖదుఃఖాలకు కారణం 


నీ కర్మతప్ప ఎవరూ కాదు. ఈ దృష్టితో బ్రతకటమే భక్తి జ్ఞానం. దీనివలననే శాంతి లభిస్తుంది. సంఘంలో ఘర్షణలు 
లోపించిపోతాయి. ఇది భారతీయ సంస్కృతి. 


అగ్నిదేవుండు సుదర్శన యను కన్యకను వివాహంబు సేసికొనుట (సం.13-2-12) 


చ. “అనఘ! గృహస్థధర్మమునయందు. జరించి నరుండు మృత్యు సం 
జనితభయంబు పాపికొన( జాలునొ చాలండొ?' యన్న నా సరి 
త్తనయుండు 'దానికిం దగు విధంబు దిరం బగు నేని( జాలు న 
య్యను వొడగూడునట్టి యితిహాసము విన్ము నరేంద్ర! చెప్పెదన్‌. 43 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 15 


ప్రతిపదార్థం: అనఘ!= (భీష్ముడికి సంబోధన) పాపం లేనివాడా!; నరుండు= మనిషి గృహస్థ ధర్మమునఅందున్‌= 
గృహస్థాశ్రమ ధర్మంలో; చరించి= (ప్రవర్తించి; మృత్యుసంజనిత= చావువలన పుట్టే; భయంబు= భయం; పాపికొనన్‌= 
పోగొట్టుకొనుటకు; చాలునొ?= సమర్గుడగునా?; చాలండొ?= సమర్ధుడు కాడా!; అన్నన్‌= అని ప్రశ్నించగా; ఆ సరిత్‌+తనయు( 
డు= ఆ (గంగా) నది కొడుకు భీష్ముడు; నర+ఇంద్ర!= ప్రజలను పాలించే రాజా! దానికిన్‌+తగు విధంబు= దానికి తగిన 
పద్దతి; తిరంబు=స్ట్రిరం; అగున్‌+ఏని= అయితే; చాలున్‌= సమరమే; ఆ+అనువు= ఆ ఉపాయం; ఒడన్‌+కూడునట్టి= 
కలిగించే; ఇతిహాసము= పూర్వకథ; చెప్పెదన్‌= చెప్పుతాను; విన్ము= వినుము. 


తాత్సర్యం: 'పుణ్యాత్ముడా! మనిషి గృహస్థాశ్రమంలో ఉండి మృత్యుభయం పోగొట్టుకొనగలడా?” అని ధర్మరాజు 
ప్రశ్నిస్తే తాతగారైన భీష్ముడు ధర్మానికి స్థిరంగా నిలబడగలిగితే ముక్తి పొందగలడు. దాని కొక కథ ఉన్నది 
చెప్పుతాను వినుము. 


విశేషం: 1, పాపమంటే (బ్రతుకులో ఎటువీలైతే అటు నడుస్తూ పోవటం. ధర్మానికి కట్టుబడి నడవటం పుణ్యం. 2. 
మృత్యువంటే చావు కాదు. ధర్మం, భగవంతుడు, ఆత్మవిచారం లేకుండా (బ్రతికే వట్టి గొడ్డు (బ్రతుకు. మామూలు బీవితం. 
3. ఇతి+హ+అస్‌= ఇది ఇట్లా ఒకప్పుడు ఉన్నది. ఒకప్పుడు ఇట్లా జరిగిందని జన పరంపర చెప్పుకొనే ప్రాచీన కథ. కథ 
జరిగిందని చెప్పినా ఆ పద్దతిగా జీవిస్తే ఇప్పటికీ జరుగుతుందని చెప్పేది. కనుక మూడు కాలాలకూ అన్వయించే కథ. 


మ. మనువంశంబునం బుట్టి, సర్వజనతామందారమై నేలయె 
ల్లను బాలించి, జగత్రయీప్రణుతలీలం బొల్టె దుర్యోధనుం 
డను రా జవ్విభు నొప్పు నర్మదకు( గామావేశముం జేసినన్‌ 
వనితారూపము దాల్చి పొందె నతనిన్‌ వైదర్ధ్య హృద్యంబుగన్‌. 44 


ప్రతిపదార్థం: దుర్యోధనుండు= దుర్యోధనుడు; అనురాజు= అనే పేరు గల ఒకానొక రాజు (పూర్వం జరిగిన కథలో రాజు); 
మనువంశంబునన్‌= మనువుతో ప్రారంభమైన వంశంలో; పుట్టి= జన్మించి; సర్వజనతా= అందరు మనుషులకూ; మందారము+ఐ= 
కల్పవృక్షమై; నేల ఎల్లను= భూమినంతా; పాలించి= ఏలి; జగత్రయీ (ప్రణుతలీలన్‌= మూడులోకాలచేత మిక్కిలి స్తుతించదగ్గ 
విధంగా; పొల్ఫెన్‌= ఒప్పారెను; ఆ+విభు= ఆ రాజుయొక్క; ఒప్పు= అందం (దేహసౌందర్యం, మనస్ఫాందర్యం); నర్మదకున్‌= 
నర్మద అనే నదికి; కామ+ఆవేశమున్‌= (ప్రేమోత్సాహం; చేసినన్‌= కలిగించగా; వనితారూపము= (స్రీరూపం; తాల్చి= పొంది; 
వైదగ్ష్య= నేర్పుతో; హృద్యంబుగన్‌= మదికి ఇంపుకాగా; అతనిన్‌= ఆ రాజును; పొందెన్‌= వివాహం చేసికొన్నది. 


తాత్సర్యం: పూర్వం మనువంశంలో దుర్యోధను డనే రాజు పుట్టి ముల్లోకాలచేత మిక్కిలి స్తుతించబడేటట్టు 
పాలించాడు. అతడి అందాన్ని చూచి నర్మదానది (ప్రేమావేశం పొంది ్రీరూపం ధరించి అతడిని పెండ్లి చేసుకొన్నది. 


విశేషం: భారతంలో చాలాచోట్ల నదులు 'ప్రీలై వచ్చి రాజులను పెండ్లి చేసుకొన్న కథలు చాలా ఉన్నాయి. ఈ కథ చెప్పే 
గ్‌ా! యా ౧ 
భీష్ముడే గంగకు శంతనుడికి పుట్టినవాడు కదా! ప్రపంచ ఇతిహాస వాజ్మయంలో ఇట్టాంటి కథలు చాలా ఉన్నాయి. 


తిక్కనగారు 'ఆంధ్రావళి మోదముం బొరయ' ఆంధ్రులంతా సంతోషించే విధంగా (్రాస్తానన్నారు కనుక తెలుగు 
మాటలలోనే తన రచనను చేశాడనటానికి ప్రతిపద్యమూ ఉదాహరణమే - 'నేలయెల్లను' అననక్కరలేదు. భూమిలేదా 
రాజ్యమెల్లను అనవచ్చునుకదా! ఈ పద్యం ప్రారంభించటం, ముగించటం, యతి, ప్రాస అంతా చాలా గొప్పగా నిర్మించిన 
శిల్పమయమైన పద్యం. 


16 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఇతిహాసాన్ని ఎట్లా చెప్పాలో ఆ పద్దతి కిదొక నమూనా. 


క. ఆ రమణికి నతనికిం గ । న్యారత్నం బుద్దవించె నమరపురంధ్రీ 

శ్రీరామణీయకము ని । స్వారం బగునట్లు గాంగ జగతీనాథా! 45 
ప్రతిపదార్థం: జగతీ= లోకానికి, నాథా!= పాలకుడా!; ఆ రమణికిన్‌= ఆ నర్మదానదీదేవతకు; అమరపురంధ్రీ= _ దేవతా 
స్రీలయొక్క; శ్రీరామణీయకము= శోభావంతమైన అందం; నిస్సారంబు= సారంలేనిది; అగునట్టు= అయ్యేటట్టు; కాంగన్‌= 
కాగా; కన్యారత్నంబు= (శ్రేష్ణురాలైన కూతురు; ఉద్భవించెన్‌= పుట్టింది. 


తాత్సర్యం: అందమైన ఆ నర్మదకూ ఆ రాజుకూ దేవతా(స్తీల అందాలను తిరస్కరించగలిగేటటువంటి అందమైన 
కూతురు పుట్టింది. 


విశేషం: ముందుకథలో అగ్నిదేవు డీమె అందం చూచి పెండ్లి చేసికోబోతున్నాడు కనుక దేవతాగస్త్రీల అందాలను తలదన్నే 
అందం కల రత్నంవంటి కూతు రన్నాడు కవి. దానికొరకే ఆ సమాసం. మహాకవి దీర్భసమాసం వాడితే ఇట్లా విశేషార్థాలు 
భావించాలి. 
వ. విను! దానికి బేరు సుద । ర్మన, యన్నరనాయకుండు సంప్రీతి మెయిం 

బెనిచి, తన యగ్నిహోత్రం । బున పరిచర్యలకు( బనిచె బుజ్జవ మొప్పన్‌. 46 
ప్రతిపదార్థం: విను= వినుము; దానికిన్‌= ఆ కూతురుకు; పేరు; సుదర్శన= అందమైన రూపం కలది; ఆ+నరనాయకుండు= 
ప్రజాపాలకుడు; సంట్రీతిమెయిన్‌= మిక్కిలి ప్రేమతో; పెనిచి= పెంచి; అన్నిహోత్రంబున= అగ్నిని పూజించేశాలలో; పరిచర్యలకున్‌= 
సేవలకు; బుజ్జవము= లాలన, వాత్సల్యం; ఒప్పన్‌= (ప్రకాశించగా, స్పష్టపడగా; పనిచెన్‌= నియోగించాడు. 
తాత్సర్యం: ఆ కన్యకు సుదర్శన అని పేరు పెట్టి, (ప్రేమతో పెంచి, తండ్రి తన అగ్నిశాలలో అగ్ని పరిచర్యల 
నిమిత్తం ఆమెను నియోగించాడు. 


విశేషం: సుదర్శన అనే పేరు నాటి (స్రీలకు పెట్టుకొనే రివాజుండేది. (క్రీ.పూ. నిర్మించిన భారత్‌ బౌద్దస్తూపం మీద సుదర్శన 
అనే యక్షిణి బొమ్మ ఉన్నది. కనుక అందమైన స్ర్తీకి ఆ పేరు పెట్టే ఆచారముండేది. 


వ. పనిచిన నప్పాలంతి యప్పనులవెంట మెలంగుచుండె; నట్టియెడ. 47 


ప్రతిపదార్థం: పనిచినన్‌= నియోగించగా; ఆ+పాలంతి= ఆ (స్తీ; ఆ+పనులవెంటన్‌= ఆ పనుల ననుసరించి; 
మెలంగుచున్‌+ఉండెన్‌= మెలగుతున్నది; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: తండ్రి ఆ విధంగా నియోగించగా ఆమె ఆయా పనులను తప్పక చేస్తూ ఉన్న సమయంలో (తరువాతి 
పద్యంతో అన్వయం) 


సీ, అర్జించునప్పు డయ్యంగన కెంగేలి । జిగిసొంపు, చిత్తంబు దిగిచి కొనంగ, 
నరసి కన్గొనునప్పు డయ్యింతి కనుంగవ । పొలపంబు రాగంబు వొదల(జేయ, 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 17 


నన్యుల( బని పంచునప్పు డమ్ముద్దియ । పలుకుల తీపు గోర్ముల( గెరల్ప 
నల్లన యూందిడు నప్పు డక్కొనమ్మ వా ।తెటితావి దైర్యంబు ద్రిప్పుకొలుప. 


తే. మరుండు దోడ్తోడ( దే(కువ మాలి కదిసి | తూపుగముల క్రొవ్వా(డిమి సూప నంత 
కంత కగ్గల మగు వలవంత. దూలి । పోయె. బావకు డేమి సెప్పుదు నరేంద్ర! 48 


ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= రాజా! పావకుండు= అగ్ని; అర్చించునప్పుడు= పూజించేవేళు ఆ+అంగన= ఆ (స్తీ యొక్క; 
కెంగేలి- కెంపు+కేలి= ఎర్రని చేయియొక్క; జిగి= కాంతి; సొంపు= అందం; చిత్తంబు= మనస్సును; తిగిచికొనంగన్‌=లాగగా, 
ఆకర్షించగా; అరసి= నిగాతో, ఏకాగ్రంగా; కన్లానునప్పుడు= చూస్తున్న సమయంలో; ఆ+ఇంతి= ఆ (స్తీ యొక్క; కనుగవ= 
కన్నులజంట; పొలపంబు= అందం; రాగంబు= (ప్రేమను; పొదలన్‌+చేయన్‌= పెంపొందించగా; అన్యులన్‌= ఇతరులను; 
పనిన్‌= ఆయా పనులకు; పంచునప్పుడు= పంపేవేళ; ఆ+ముద్దియ= ఆ ముద్దులాడి (తియ్యగా మాట్లాడేది); పలుకుల= 
మాటల; తీపు= తియ్యదనం; కోర్కులన్‌= కోర్కెలను; వాంఛలను; కెరల్పన్‌= రెచ్చగొట్టగా; అల్లన= నెమ్మదిగా; ఊం 
దెడునప్పుడు= (మండించే ప్రయత్నం చేసేవేళ) ఊదేవేళ; ఆ+కొమ్మ= ఆ (స్తీ, ఆ యౌవనవతి యొక్క; వాతెజ= పెదవి; 
తావి= వాసన; ధైర్యంబు= గుండె నిబ్బరాన్ని; (త్రిప్పుకొలుపన్‌= కలతపెట్టగా; మరుండు= మరులు కొల్పేవాడు; మన్మథుడు; 
తోడోడన్‌= వెన్వెంటనే; తేకువ= ధైర్యం; మాలి= కోల్పోయి; కదిసి= సమీపించి; తూపు= అమ్ముల (బాణాల); గములన్‌= 
సమూహంతో; (క్రొత్త+వాడిమి= (క్రొత్తపదును; చూపన్‌= చూపగా; అంతకంతకున్‌= (క్రమక్రమంగా; అగ్గలము+అగు= ఎక్కువయైన; 
వలపువంతన్‌= మన్మథబాధతో - విరహంతో; తూలిపోయెన్‌= ధైర్యం కోల్పోయాడు; ఏమిచెప్పుదున్‌?= ఇంకేమి చెప్పేది? 


తాత్పర్యం: ఏమి చెప్పేది? చిత్రంగా అగ్నిదేవుడు కూడా ఆమెపట్ల ఆకర్షితుడై (క్రమంగా ఆమెయందు 
అనురక్తుడయ్యాడు. తనను పూజించేటప్పుడు ఆ సుదర్శన ఎర్రని వ్రేళ్ళ కాంతికి అతడి మనస్సు ఆకర్షించబడింది. 
పరిచర్య చేస్తూ ఆమె ఏకా(గ్రంగా చూచేటప్పుడు కళ్ళ అందం (ప్రేమను గిల కొట్టింది. ఇతరులను ఆయా పనులకు 
పురమాయించేటప్పుడు ఆ ముద్దులాడి తీపిమాట లాయనలో కోర్కెలను రెచ్చగొట్టేవి. నెమ దిగా పొయ్యిని ఊదేటప్పుడు 
ఆమె పెదవి వాసన అతడి ధైర్యాన్ని తూలిపోయేటట్టు చేసేది. దీనితోపాటుగా మరుడు భయం వీడి, అగ్నిని 
సమీపించి, తన పంచబాణాల పదను చూపించగా క్షణక్షణానికి విరహవేదన ఎక్కువ కాగా అగ్ని ధైర్యాన్ని 
పోగొట్టుకొన్నాడు. 


విశేషం: ఈ నేపథ్యంలో శృంగార రసవర్లన చాలా మృదువుగా, నాగరికంగా చేయబడింది. నాయికావర్లనలో ఎక్కడా 
జొచిత్యం కోల్పోలేదు. వ్రేళ్ళు, కళ్ళు, మాటా, వాతెజతావీ ఇవే చెప్పిన అవయవాలు. ఇది తిక్కనగారు (ప్రదర్శించిన జౌచిత్యం. 
ఈ పద్యం కవి చేసిన వర్షన. 


వ. ఇట్లు మదనాగ్ని నుదిలకొని యగ్శిదేవుం డక్కాంతతో నేకాంతంబున నిట్లనియె. 49 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మదన+అగ్నిన్‌= మన్మథతాపంతో; ఉదిలకొని= చలించిపోయి; అగ్నిదేవుండు; ఆ+కాంతతోన్‌= 
ఆ అందమైన స్త్రీతో; ఏకాంతంబునన్‌= ఒంటరిగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విధంగా అగ్నిదేవుడు మదనాగ్ని ప్రభావంతో చలించిపోయి ఆ ప్రీతో ఒంటరిగా ఈ విధంగా 
పలికాడు. 


18 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


“చిగురుటాకుల గాసి సేయు నీ యడుగుల । చెలువంబు సూడ్కుల. జేర్ణికొనియె, 
మారేడు పండుల గారాము సెటుచు నీ | యెలచన్ను(గవ వేడుకల. బొనర్జె 
నునుందీవ. జీరికి. గొనని నీ మై(దీవ । మురిపంబు డెందంబు మరులుకొలిపె, 
నెబిచందురుని సిగ్గువబుపంగ( జాలు నీ । నెమ్మోము దాలిమి వమ్ముసేసె. 


తే. నాతి నీకునై పెక్కుబన్నములు వడితి | నంగజునిచేత; వల్లభ వగుము, నాకు” 
నావుడును సిగ్గు గదిరి, యాననము వాంచి | యలంతి యెలుంగున నిట్లను నా లతాంగి. 50 


ప్రతిపదార్థం: నాతి!= ఓ అమ్మాయి!; చిగురు+ఆకుల= లేత ఆకుల; గాసిచేయు= బాధించే (తిరస్కరించే); నీ+అడుగుల= 
నీ పాదాల; చెలువంబు= అందం; చూడ్కులన్‌= చూపులను; చేర్చికొనియెన్‌= తమలో లీనం చేసికొన్నాయి; మారేడుపండుల= 
మారేడుపండ్ల యొక్క; గారాము= గోము, ముగ్తసౌందర్యం; చెణుచు= చెడగొట్టు; నీ; ఎల= లేత; చన్ను(గవ= చనులజంట; 
వేడుకలన్‌= పండుగలను, ఉత్సవాలను; పొనర్చెన్‌= చేసింది; నును+తీవన్‌= లేతతీగను; చీరికిన్‌= లెక్కకు; కొనని= 
గ్రహించని (లెక్కచేయని); నీ; మై= శరీరమన్న; తీవ= తీగయొక్క; మురిపంబు= సౌకుమార్యం; డెందంబున్‌= మనస్సును; 
మరులు కొలిపెన్‌= మోహింపజేసింది; నెణ= నిండు; చందురుని= జాబిల్లిని; సిగ్గుపణుపంగన్‌+చాలు= సిగ్గులపాలు చేసే; 
నీ; నెజ+మోము= అందమైన ముఖం, తాలిమిన్‌= నా ధైర్యాన్ని; వమ్ము చేసెన్‌= నాశనం చేసింది; నీకునై= నీ కోసమై; 
అంగజుని చేతన్‌= మన్మథుడి చేత; పెక్కు= అనేకమైన; బన్నములు= కష్టాలు; పడితిన్‌= పడ్డాను; నాకున్‌= నాకు; వల్లభవు= 
భార్యవు; అగుము= కమ్ము; నావుడును= అనగా; ఆ+లతాంగి= తీగవంటి శరీరం కల ఆ సుదర్శన; సిగ్గు కదిరి= లజ్జ 
తొణికిసలాడగా; ఆననము వాంచి= తలను వంచుకొని; అలంతి= సన్నని; ఎలుంగునన్‌= స్వరంతో; ఇట్టు+అనున్‌= ఈ 
విధంగా అన్నది. 


తాత్పర్యం: 'సుదర్శనా! చిగురాకులను తృణీకరించే నీ పాదాల సొగసు నా చూపులను తనలో లీనం చేసికొన్నది. 
మారేడుపండ్ల అందాన్ని కాదనే నీ చనులజంట నాకు నేత్రోత్సవాన్ని కల్పించింది. లేత తీగలను కాలదన్నే నీ 
శరీరమన్న తీగ నాకు మరుల తీగైనది (అడవిలో ఉండే ఈ తీగను త్రొక్కిన బాటసారులు దారి తప్పిపోతారట). 
నిండు జాబిల్లిని సిగ్గుపరిచే నీ గుండ్రని ముఖం నా గుండె దిటవును కూల్చివేసింది. ఇవి నాకు మన్మథుడు పెట్టిన 
బాధలు. కనుక నాకు రాణివి కమ్ము అని అనగా, విని ఆమె ముఖం కొంచెం వంగి సిగ్గుతో సన్నని గొంతుతో 
ఇట్టా అన్నది. 


విశేషం: ఇందులో వర్లించబడిన అవయవాలు, పాదాలు, చనుగవ, శరీరం, ముఖం, (క్రిందినుండి పైకి వర్లించబడ్డాయి. పై 
పద్యంలో చెప్పిన అవయవాలు వేరు. ఆమె ముఖం వాల్చటం, అలతి యెలుంగు - ఇవన్నీ ఆమె కన్యాత్యాన్ని స్థాపించే 
మాటలు. అగ్ని జొచిత్యం మరిచిపోకుండా తన (ప్రేమను నాజూకుగా తెలియచేశాడు. 
క, “'కులకన్యకలకు వేడుక(। దలవీడుల6 బరులతోడి తగుమాటలకుం 

దలకొనం దగునే? గురుజన । ముల కా కత్తెజి(గువారు పురుషార్టనిధీ!' 51 


ప్రతిపదార్థం: పురుష+అర్జ= ధర్మ, అర్హ, కామ, మోక్షాలకు; నిధీ!= స్థానమైనవాడా! పురుషార్థాలను ఇచ్చేవాడా!; కులకన్యకలకున్‌= 
ఉత్తమకులంలో పుట్టిన కన్యలకు (లోకం తెలియని అమాయికలకు); వేడుకన్‌= కోర్కెతో; తలవీడులన్‌= సమీప (ప్రదేశంలో; 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 19 


పరులతోడి= ఇతరులతో, పరపురుషులతో; తగుమాటలకున్‌= వయస్సుకు తగినమాటలకు; తలకొనన్‌= పూనుకొన; తగునే?= 
తగునా? - తగదు; ఆ+తెజబుంగువారు= ఆ విధంగా మాట్లాడదగినవారు; గురుజనముల కాక= పెద్దలే అగుదురు. 


తాత్సర్యం: 'పురుషార్థప్రదాతవు నీవు. కులకన్యలు తలవాకిట్లో బయటివారితో ఇష్టానుసారంగా మాట్లాడుతారా? 
అట్లా మాట్లాడతగినవారు పెద్దలే కదా! 


వ. అనిన విని హుతవహుం 'డట్లకాకి యనియె; నా సమయంబున. 52 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; హుతవహుండు= వేల్చినవాటిని మోసికొనిపోయి దేవతలకిచ్చేవాడు- అగ్ని; 
అట్ల కాక= సరేలే అట్లాగే; అనియెన్‌= అన్నాడు; ఆ సమయంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: సుదర్శన ఆ విధంగా అనగా అగ్ని విని సరే అన్నాడు. ఆ తరువాత. 


ఉ. ఆ నరనాయకుం డొక మహాధ్వర మెంతయు. వేడ్కం జేయంగాం 

బూని, మహీసురావళికి బూజ లొనర్పంగ6 దాను బ్రాహ్మణుం 

డై నయ మారంగా ననలు. డాతని పాలికి వచ్చి 'నాకు నీ 

వే నృప! నీదుపుత్రిం. గృప యేర్పడ దానము గాంగ' నావుడున్‌. 53 
ప్రతిపదార్థం: ఆ+నరనాయకుండు= ఆ (ప్రజలను పాలించే రాజు (దుర్యోధనుడు); ఒక= ఒకానొక; మహా=గొప్ప; అధ్వరము= 
యజ్ఞం; ఎంతయున్‌= ఎంతో; వేడ్కన్‌= కోర్కెతో; చేయంగాన్‌= చేయటానికి; పూని= పూనుకొని; మహీసుర= భూదేవతల 
(బ్రాహ్మణుల); ఆవళికిన్‌= సమూహానికి; పూజలు= అర్భనలు; ఒనర్పంగన్‌= చేయగా; తాను= తానుగా వచ్చి; అనలుండు= 
అగ్ని; బ్రాహ్మణుండు+ఐ= బ్రాహ్మణవేషాన్ని ధరించినవాడై; అతనిపాలికిన్‌= అతడి వద్దకు; వచ్చి= వచ్చి; నయము= (ప్రేమ; 
అరంగాన్‌= నిండగా; నృప!= రాజా! నాకున్‌= నాకు; నీదు= నీయొక్క; పుత్రిన్‌= కుమార్తెను; దానముకాగన్‌= దానంగా; కృప= 
దయ; ఏర్పడన్‌= స్పష్టంకాగా; ఈవే?= ఈయవయ్యా! 
తాత్పర్యం: ఆ దుర్యోధనుడు ఒక మహాయజ్ఞం చేయాలని తలపెట్టి, బ్రాహ్మణుల కనేక దానాలు చేస్తూ ఉండగా, 
అగ్నికూడా వాళ్ళల్లో ఒక (బ్రాహ్మణుడై వచ్చి రాజును అతడి కూతురును తనకు దానం చేయుమని అర్థించాడు. 


వ. అ వ్విభుండు. 54 
ప్రతిపదార్థం: ఆ+విభుండు= ఆ రాజు 
తాత్పర్యం: ఆ రాజు 
తే. _“అన్యవర్గుండు, దీను( డీయనకు నెట్లు । గూంతు నీవచ్చు?' నని మది( గుత్స వుట్టి, 
యీండ ప్రార్థన మఫల మై యే(గి యజ్ఞ । సమయమున నగ్ని తనమూర్తి సంహరించె. 55 


ప్రతిపదార్థం: అన్యవర్గుండు= ఇతర కులంవాడు (క్షత్రియుడు కానివాడు); దీనుండు= పేదవాడు; ఈయనకున్‌= ఇతడికి; 
ఎట్టు= ఏ విధంగా; కూంతున్‌= కుమార్తెను; ఈవచ్చున్‌= ఇయ్యవచ్చును; అని; మదిన్‌= మనస్సులో; కుత్స= అసహ్యం; పుట్టి= 


20 శ్రీమదాంధ్ర మహాభారతము 


జనించి; ఈడు+అ= ఇవ్వడు కదా! అగ్ని= అగ్నిదేవుడు; ప్రార్థనము= తన అభ్యర్థన, వేడుకోలు; అఫలము+ఐ= ఫలించకపోగా; 
ఏంగ= పోయి; యజ్ఞసమయమునన్‌= యజ్ఞం చేసేవేళ; తనమూర్తిన్‌= తన తేజస్సును; సంహరించెన్‌= కన్పించకుండా చేశాడు. 
తాత్పర్యం: రాజు ఇట్టా తనలో తా ననుకొన్నాడు. ఇతడు వేరే కులంవాడు. పైగా పేదవాడు. ఇతడికెట్టా కూతురు 


నివ్వగలను?' అని మనస్సులో అనుకొని ఇవ్వలేకపోయాడు. అగ్ని తన ప్రార్థన ఫలవంతం కాకపోగా, వెళ్ళి యజ్ఞ 
సమయంలో తన తేజస్సును ఉపసంహరింపజేశాడు. (అగ్ని మండలేదు) 


క. కని యజ్ఞనపతి బుత్విజు । లును, దానును, వెజంగుపడి, 'విలోపము వాటి 

లైనొకో! కర్మగతుల' నని । మనమున నూహించి, భవ్యమంత్రముఖరులై. 56 
ప్రతిపదార్థం: ఆ+జనపతి= ఆ ్రజాపాలకుడు, రాజు; కని=చూచి; బుత్విజులును= పురోహితులును; తానును= తానూ; 
వెజంగుపడి= విస్తుపోయి; కర్మగతులన్‌= యజ్ఞవిధులలో; విలోపము= పెద్దలోపం; వాటిల్లెన్‌+ఒకో!= ఏర్పడినదా!; అని; 
మనమునన్‌= మనస్సులో; ఊహించి= ఆలోచించి; భవ్య= శ్రేష్టమైన; మం('త్ర= మంత్రాలను; ముఖరులై= ఉచ్చరిస్తూ, 
తాత్సర్యం: రాజూ, పురోహితులూ చూచి విస్తుపోయారు. ఇదేమిటి అగ్ని మండటంలేదని, కర్మలోపంవలన ఇట్టా 
జరిగి ఉంటుందని భావించి, ఇంకా గొప్ప మంత్రాలను ఉచ్చరిస్తూ (తరువాతి పద్యంతో అన్వయం) 


వ. పావకునిం బ్రస్తుతించుచుండ నద్దేవుం డా భూదేవతలకు నల్లన తనతెటిం గెటింగించిన. 57 


ప్రతిపదార్థం: పావకునిన్‌= అగ్నిని; (ప్రస్తుతించుచున్‌+ఉండన్‌= పొగడుతుండగా; ఆ+దేవుండు= ఆ అగ్నిదేవుడు; ఆ 
భూదేవతలకున్‌= ఆ పురోహిత బ్రాహ్మణులకు; అల్లన= నెమ్మదిగా; తన తెజంగు= తన విషయం; ఎజీంగించినన్‌= 
తెలుపగా. 
తాత్సర్యం: భవ్యమం(త్రాలతో స్తుతిస్తుండగా ఆ అగ్ని వారితో తన విషయం చెప్పగా. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


తే. వార లానృ్ఫపుతో( జెప్ప, గారవంబు । సంతసము దలకొన(గ నయ్యింతిం బెండ్లి 

సేసె, విప్రకుమారు. డై చెన్ను మెటిసి । యగ్ని వరియించె నచ్చెరువంద జనులు. 58 
ప్రతిపదార్థం: వారలు= బుత్విజులు; ఆ నృపుతోన్‌= ఆ రాజుతో; చెప్పన్‌= చెప్పగా; గారవంబు= గౌరవం; సంతసమున్‌= 
సంతోషం; తలకొనంగన్‌= కలుగగా; ఆ+ఇంతిన్‌ పెండ్లి చేసెన్‌= తన పుత్రికా వివాహం జరిపించాడు; అగ్ని; విప్రకుమారు. 
డు+ఐ= (బ్రాహ్మణపు(త్రుడై; చెన్ను= అందం; మెణుసి= (ప్రకాశించగా; జనులు= (ప్రజలు; అచ్చెరువందన్‌= ఆశ్చర్యపడగా; 
వరియించెన్‌= పెండ్లాడాడు. 
తాత్సర్యం: ఆ పురోహితులు అగ్ని కోర్కెను రాజుతో చెప్పగా అతడు గౌరవంతో, సంతోషంతో కుమార్తె పెండ్లి 
చేశాడు. అగ్ని అందమైన (బ్రాహ్మణ కుమారుడై ఆమెను వరించాడు. ఇది చూచి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. 

(శ రు య్‌ 


వ. ఇట్లు సుదర్శనా వివాహోత్సవం బనుభవించి విభావసుండు విభాప్రభాసమానుం డగుచు హుతంబులు 
పరిగ్రహింప దుర్యోధను యాగంబును సుప్రయోగం బై చెల్లె; బదంపడి. 59 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 21 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సుదర్శనా వివాహ+ఉత్సవంబు= సుదర్శన పెండ్జివేడుక; అనుభవించి= పొంది; 
విభావసుండు= అగ్ని; విభా= కాంతితో; (ప్రభాసమానుండు+అగుచున్‌= వెలుగొందుతూ; హుతంబులు= యజ్ఞంలో వేల్చబడిన 
(ద్రవ్యాలను; పరి(గహింపన్‌= స్వీకరించగా; దుర్యోధను యాగంబును= రాజు యజ్ఞం కూడా; సుప్రయోగంబు+ఐ= చక్కగా 
నెరవేర్చబడినదై; చెల్లెన్‌= సమాప్తమయింది; పదంపడి= తర్వాత. 

తాత్సర్యం: ఈ విధంగా తాను కోరిన సుదర్శన సెండ్లివేడుక లనుభవించి ఆనందంతో ఉపసంహరించుకొన్న 
రూపాన్ని ఉజ్జ్వలంగా ్రకాశింపచేసి అగ్నిదేవుడు దుర్యోధనుడి యజ్ఞ పరిసమాప్తిని చేయించాడు. తరువాత. 


విశేషం: 'విభావసుండు విభాప్రభాసమానుండై' - సామాన్యంగా తిక్కనగారు ఇటువంటి సమాసాలు వాడడు. ఇక్కడ 
పెండ్లికొడుకు ఆనందాన్ని చెప్పటానికి వాడాడు. ఇది ఆయన రచనాశిల్పం. 


క. అనలునకు సుదర్శనకును । జనియించె నుదాత్తగుణవిశాలుండు, సుద 

రృననామధేయు. డాన్ఫపు(। డనూనధర్మమునం దాల్చె నవనీభరమున్‌. 60 
ప్రతిపదార్థం: అనలునకున్‌= అగ్నికి; సుదర్శనకును= ఆ పేరుకల అగ్ని భార్యకు; ఉదాత్తగుణవిశాలుండు= ఉన్నతగుణాలతో 
పేరుపడ్డవాడు (విశాలబుద్ది); సుదర్శన నామధేయు(డు= (తల్లిపేరే కుమారునకు పెట్టారన్నమాట) సుదర్శనుడన్న సేరుకలవాడు; 
జనియించెన్‌= పుట్టాడు; ఆ నృపుండు= ఆ రాజు; అవనీభరమున్‌= భూభారాన్ని; అనూన= గొప్ప; ధర్మమునన్‌= ధర్మంతో; 
తాల్ఫెన్‌= ధరించాడు. 
తాత్సర్యం: భార్యాభర్తలకు గొప్ప గుణాలు కల కొడుకు పుట్టాడు. అతడికి సుదర్శనుడు అని తల్లిపేరే పెట్టారు. 
అతడు పెద్దవాడై రాజ్యభారాన్ని ధర్మదృష్టితో మోయటం మొదలుపెట్టాడు. 
విశేషం: తల్లిపేరు పెట్టడం అతి ప్రాచీన సమాజపు అలవాటు. 
వ. ఆ సమయంబున. 61 
తాత్సర్యం: ఆ వేళలో. 


ఆ. అతని కోఘవంతు. డనువాండు జనియించె | నుదితయశుండు; వాని కోఘరథుండు, 
నోఘవతియు నన(గ నుదయించి; రయ్యోఘ । వతికి నా విభుండు వరుని నరసి. 62 


ప్రతిపదార్థం: అతనికిన్‌= సుదర్శనునకు; ఉదితయశుండు= కీర్తిశాలి; ఓఘవంతుండు= ఓఘవంతుడనే పేరుకలవాడు; 
అనువాండు; జనియించెన్‌= పుట్టాడు; వానికిన్‌= ఆ ఓఘవంతుడికి; ఓఘరథుడు, ఓఘవతియున్‌; అనంగన్‌= అన్న పేర్పుకల 
కొడుకు, కూతురు; ఉదయించిరి= జన్మించారు; ఆ+ఓఘవతికిన్‌= ఆ కుమార్తెకు; ఆ విభుండు= ఆ రాజు; వరునిన్‌= పెండ్లి 
కుమారుడిని; అరసి= వెదకి. 


తాత్పర్యం: ఆ సుదర్శనునకు ఓఘవంతుడు, ఇతడికి ఓఘరథుడు, ఓఘవతి జన్మిస్తే ఆ తండ్రి కుమార్తెకు 
వరుడిని వెదకుతుండగా. (ఈ పేర్లన్నీ నదీ ప్రవాహమన్న అర్జాన్నిచ్చేవే. తల్లి తల్లి నర్మదానది కనుక మాతృవంశాన్ని 
సూచించే నామాలే వారు ధరిస్తూ వచ్చారన్నమాట.) 


22 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఒరుల మెచ్చక, 63 


తాత్సర్యం: ఇతరులను అంగీకరించక. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. ఆ లేమ సుదర్శనునకు । నాలింగా నిచ్చె, నద్దహననందను(డున్‌ 

లోలతం గైకొని, పరిణయ । కేలి నడపి, విమలబుద్ది. గృతనిశ్చయు(డై. 64 
ప్రతిపదార్థం: ఆ లేమన్‌= ఆ కన్యను; సుదర్శనునకున్‌= తాతగారైన అగ్నికొడుకునకు; ఆలిన్‌+కాన్‌= భార్యగా; ఇచ్చెన్‌= 
ఇచ్చెను; ఆ+దహన నందనుండున్‌= అగ్నికొడుకును; లోలతన్‌= ఆసక్తితో; కైకొని= (గ్రహించి; పరిణయకేళిన్‌= వివాహోత్సవమును; 
నడపి= చేసి; విమలబుద్ధిన్‌= స్వచ్చమైన బుద్దితో; కృత= చేయబడిన; నిశ్చయుండు+ఐ= నిశ్చయం కలవాడై. 

ఠా ఠా a 

తాత్సర్యం: తండ్రి ఓఘవతిని సుదర్శనుడికిచ్చి పెండ్లి చేశాడు. ఆ అగ్నికొడుకు ఆమెను (ప్రేమతో వివాహం 
చేసికొని స్వచ్చమైన మనస్సుతో ఒక నిశ్చయానికి వచ్చాడు. 


విశేషం: తాత మనుమరాలిని పెండ్లి చేసుకొనే ఆచారం ఉండేది. దానినిబట్టి ఇది జరిగింది. 


వ. “గృహస్థ ధర్మానుష్టానంబునన మృత్యువు జయింతు' నని ప్రతిజ్ఞ చేసి యోఘవతియునుం దానును గురు 
క్షేత్రంబునకుం జని, యందు రమణీయ ప్రదేశంబున విశాలమగు పర్ణశాల కావించుకొనియుండె; నట్టియెడ 
న య్యెలనాగతో నతం డిట్లనియె. 65 


ప్రతిపదార్థం: గృహస్థధర్మ+అనుష్ట్రానంబునన్‌= గృహస్టుడి ధర్మాలను అనుసరించటంవలననే; మృత్యువున్‌ జయింతును= 
ముక్తి నొందుతాను; అని= ఆలోచించి; (ప్రతిజ్ఞచేసి= (ప్రతినపూని; ఓఘవతియునున్‌+తానును= భార్యతోపాటుగా తానూ, 
కురుక్షేత్రంబునకున్‌= ఆ పేరుగల పుణ్య(ప్రదేశానికి; చని= పోయి; అందున్‌= అక్కడ; రమణీయ= చక్కని; ప్రదేశంబునన్‌= 
స్థలంలో; విశాలము+అగు= పెద్ద; పర్లశాల=పూరిగుడిసె (ఆకులతో కప్పిన చిన్ని గుడిసె); కావించుకొని= నిర్మించుకొని; 
ఉండెన్‌= ఉన్నాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; ఆ+ఎలనాగతోన్‌= ఆ స్త్రీతో (భార్యతో) అతండు= భర్త; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'గృహస్హాశ్రమధర్మాన్ని పాటిస్తూ మృత్యువును జయిస్తాను” అని శపథంచేసి ఓఘవతీ తానూ కలిసి 
కురుక్షేత్రానికి వెళ్ళి, అందు అందమైన (ప్రదేశంలో విశాలమైన పర్లశాలను కట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో 
అతడు భార్యతో ఇట్లా అన్నాడు. 


విశేషం: గృహస్టుడై ఉంటూనే మోక్షం పొందవచ్చును. ఒక్క సన్న్యాసమే కాదు ముక్తిమార్గ మనటానికి చెప్పిన కథ కనుక ఆ 
విషయ మిక్కడ స్పష్టం చేస్తున్నాడు కవి. మృత్యువు, అమృతము అనే రెండు మాటలు; ఈ లోకం, పరలోక మన్న అర్థాలలో 
వైదిక వాజ్మయంలో వాడబడినవి. అంతేకాని చావు అని కాదు. ఇది ప్రతి జీవికీ తప్పదు కనుక. కురుక్షేత్రం ధర్మక్షేత్రమని 
గీత వర్ణిస్తుంది. కనుక అది తపోయోగ్యమైన ప్రదేశమని భారతంలో చాలాచోట్ల దీని (ప్రసక్తి వస్తుంది. 


తే. “అతిథిం బూజించువేడ్క, నాకగ్గలంబు । వెలంది । నీవును, ననుకూలవృత్తి. దాల్చి 
సొలయ కప్పని నడపంగా వలయుయూని । యే నిచట నున్న యప్పుడు, లేనియపుడు. 66 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; అతిథిన్‌= అతిథిని; పూజించు= అర్చించే; వేడ్క= కోరిక; అగ్గలంబు= ఎక్కువ; వెలంది!= 
గృహిణీ! (స్త్రీ); నీవును= నీవు కూడా; అనుకూలవృత్తిన్‌= నాకు అనుకూలమైన (ప్రవర్తనను; తాల్భి= వహించి; సాలయక= 
విసుగు కొనక; ఆ+పనిన్‌= ఆ అతిథి పూజా కార్యమును; ఏను= నేను; ఇచటన్‌= ఇక్కడ - పర్లశాలలో; ఉన్న అప్పుడు= 
ఉన్నప్పుడు; లేనిఅపుడు= లేనప్పుడు; పూని= ఎట్టాగైనా సరే, ప్రయత్నంతో; నడపంగాన్‌వలయున్‌= జరిగేటట్లు చూడాలి. 
తాత్సర్యం: 'ఇల్లాలా! నాకు అతిథి పూజ చాలా ఇష్టం. కనుక నే నింట్లో ఉన్నా లేకున్నా నీవు నా కనుకూలంగా 
ఆ కార్యం జరిగేటట్లు చూడాలి. 
విశేషం: గృహస్థాశ్రమంలో స్వార్థముంటుంది కనుక దానిని జయించటానికి అతిథిపూజ ఒక పూజ. అదే తపస్సు. పేదలను 
ఆదరించటం - వారూ తనవంటి వారేనని ధర్మదృష్టితో పూజించటం (ప్రతికావ్యమూ వర్లించింది. ఈనాటి సమాజంలో దీనికి 
చాలా ప్రాశస్త్య్యమున్నది. కావ్యం ధర్మబోధ చేస్తుందనటాని కిదొక ఉదాహరణ. 
క. అతిధిజనులు దమతమ వాం । ఛితము లనుభవించునట్లు సేయం గనినం 

గృతకృత్యతం బొందరె? గృహ | పతియును గృహిణియును ధర్మభారమువలనన్‌. 67 
ప్రతిపదార్థం: అతిథిజనులు= చెప్పా పెట్టకుండా తిథివారనక్షత్రాలతో పనిలేకుండా వచ్చేవారు; తమ తమ వాంఛితములు= 
తమతమ కోరికలు; అనుభవించునట్టు చేయన్‌+కనినన్‌= అనుభవించేటట్టు చేయగలిగితే; గృహపతియును= యజమానుడు; 


గృహిణియును= యజమానురాలునూ; ధర్మభారమువలనన్‌= ధర్మమును మోయటంవలన; కృతకృత్యతన్‌= చరితార్థతను; 
పొందరె!= పొందరా? తప్పక పొందగలరు. 


తాత్సర్యం: అతిథులు ఎవరి ఇంట్లో తమ కోరికల నెల్ల తీర్చుకొనటానికి వీలు కల్పించబడుతుందో ఆ ఇంటి 
యజమానుడు; యజమానురాలు ఆ ధర్మాచరణవలన కృతార్చు లౌతారు. 


క. అతిథి నినుంగోరినేనియు । మతి. గింకిరి పడక, యోలమాస గొనక, నీ 
వతనికి. బ్రియంబు సల్పుము । సతికిం బతిపనుపు సేయం జను నెల్లదియున్‌. 68 


ప్రతిపదార్థం: అతిథి= ఆ వచ్చినవాడు; నినున్‌= నిన్ను; కోరెనేనియున్‌= కోరుకొన్నా; మతిన్‌= మనస్సులో; కింకిరిపడక= 
అసహ్యించుకొనక; ఓలమాసగొనక= చాటున దాగుకొనకుండా; నీవు= నీవు; అతనికిన్‌= అతిథికి; ప్రియంబు= ఇష్టం; 
సల్పుము=చేయుము; సతికిన్‌= భార్యకు; పతిపనుపు= భర్త ఆజ్ఞ; ఎల్లదియున్‌= (ప్రతిదీ; చేయన్‌చనున్‌= విధిగా చేయాలి. 


తాత్సర్యం: అతిథి నిన్ను కోరినా మనస్సులో జుగుప్ప వహించి చాటుకుపోయి దాక్కొనకుండా అతడి కోర్కె 
తీరాలి. పతి చెప్పిన మాట (ప్రతిదానినీ సతి నెరవేర్చక తప్పదు”. 
విశేషం: ఈ ఆచారం అతి ప్రాచీన కాలంలో ఉండేది. మన పురాణాల్లో చాలాచోట్ల ఇది కన్పిస్తుంది. ఆ నా డిది ధర్మంగానే 
పరిగణించబడి ఉండాలి కదా! 

సుదర్భను నింటికి ధర్మదేవత యతిథియై వచ్చుట (సం.13-2-48) 


క. అని యూంది చెప్పి, యొకనా(। డనఘ! యతం డిధ్మములకు నటవీస్థలికిం 
జనినయెడ నతిథి యొక్కండు । సనుదెంచిన నాసనాది సంభావనలన్‌. 69 


24 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ != దోషరహితుడా (ధర్మరాజా); అని; ఊందిచెప్పి= ఆ విధంగా నొక్కి చెప్పి; ఒకనా(డు= ఒకరోజున; 
అతండు= సుదర్శనుడు; ఇధ్మములకున్‌= సమిధలకు; అటవీస్టలికిన్‌= అరణ్య(ప్రదేశానికి; చనిన+ఎడన్‌= వెళ్ళిన సమయంలో; 
అతిథి+ఒక్కండు= ఒక అతిథి; చనుదెంచినన్‌= రాగా; ఆసన+ఆది= పీఠమిడుట మొదలైన; సంభావనలన్‌= మర్యాదలతో. 
తాత్సర్యం: ఆ విధంగా అతడు చెప్పి సమిధలకొరకు అడవికిపోగా ఒక అతిథి అతడి పర్షశాలకు వచ్చాడు. ఆ 
ఓఘపతి అతడికి ఆసన మొసగటంవంటి మర్యాదలతో (తరువాతి పద్యంతో అన్వయం) 


క. అతివినయంబున సమ్మా |నితు( జేయంగ నా లతాంగి నెమ్మోమున. జూ 
పతండు నిలిపి, కామాతుర । మతి నైతిం ; బ్రియ మొనర్వు మానిని! నాకున్‌. 70 


ప్రతిపదార్థం: ఆ లతాంగి= తీగవంటి శరీరంకల ఆ ఇల్లాలు; అతి వినయంబునన్‌= మిక్కిలి నమ్రతతో; సమ్మానితున్‌ 
చేయంగన్‌= పూజించగా; అతండు; (ఆమె); నెమ్మోమునన్‌= నిండుముఖంమీద; చూపు నిలిపి= చూపులు (ప్రసరించి; మానిని!= 
గృహిణీ!; కామ= కామంతో; ఆతురమతిన్‌= త్వరపడే మనస్సుకలవాడను; ఐతిన్‌= అయినాను; నాకున్‌=నాకు; ప్రియము= ఇష్టం; 
ఒనర్పుము= చేయుము. 


తాత్సర్యం: ఆ గృహిణి అతివినయంతో సపర్యలు చేయగా, అత డామె ముఖం చూస్తూ 'ఓఘవతీ! నీపై 
మరులుకొన్నాను. నా కోరిక తీర్చుము అన్నాడు. 


విశేషం: లతాంగి అన్నమాట ఆమె అందాన్ని చెప్పేది. మానిని అన్నమాట ఆమె గౌరవమర్యాదలు కలదని చెప్పేది. 


వ. “గృహస్టధర్మ ప్రకారంబు నీయెటుంగనియదియే! యని” పలికిన, నప్పరమపతివ్రత, వేటొండు దెజఖంగుల 
నభ్యర్థనీయంబు లయిన వస్తువుల నుపన్యసించిన, నతం డవి యెవ్వియు' నొల్ల ననుటయు. 71 


ప్రతిపదార్థం: గృహస్థ= గృహయజమాని; ధర్మంబు= విధినిర్వహణ; (ప్రకారంబు= పద్దతి; నీ+ఎణుంగని+అదియే!= నీకు 
తెలియనిదా?; అని పలికినన్‌= అని చెప్పగా; ఆ+పరమ పతివ్రత= ఆ గొప్ప సతి; వేణు+ఒండు= మరొక; తెజంగులన్‌= 
తీరుల; అభి+అర్థనీయంబులు= మిక్కిలి కోరదగిన; వస్తువులన్‌= పదార్థాలను; ఉపన్యసించినన్‌= పేర్కొనగా; అతండు= ఆ 
అతిథి; అవి+ఎవ్వియున్‌= అవి ఏవికూడా; ఒల్లను= అంగీకరించను; అనుటయున్‌= అనగా. 


తాత్సర్యం: గృహస్థ ధర్మవిధులు నీకు తెలిసినవే కదా! అని చెప్పగా ఆ సతి కోరదగిన వేరే వస్తువులు కోరుకొమ్మన్నది. 
అత డవేమియు నాకు అక్కర్రే దన్నాడు. అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క సతి దనపతి వచనంబులు।; మతి. జొనుపుం దెంపు మాను, మాన వెజచు, న 
య్యతిథి పనుపు సేయక త్రో । చు తలంపలవటుచు(, జేయ జూచుం, దలరున్‌. 72 


ప్రతిపదార్థం: సతి= పతివ్రత; తన= తనయొక్క; పతివచనంబులు= భర్తమాటలు; మతిన్‌= మనస్సులో; చొనుపున్‌+ 
ప్రవేశపెట్టుతుంది (ఆలోచిస్తుంది); తెంపు= సాహసము; మానున్‌= వదలిపెట్టుతుంది; మానన్‌ వెజచున్‌= తెగించకుండా 
ఉండటానికి భయపడుతుంది; ఆ+అతిథి= ఆ అతిథియొక్క; పనుపు= ఆనతి (కోరిక); చేయక= చేయకుండా; (త్రోచు= 
వదలే; తలంపు= ఆలోచన; అలవజుచున్‌= మనస్సులో ఊహిస్తుంది; చేయన్‌ చూచున్‌= చేద్దామని అనుకొంటుంది; 
తలరున్‌= చేయడానికి భయపడుతుంది. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 25 


తాత్పర్యం: ఆ పతివ్రత భర్త మాటలను గురించి ఆలోచిస్తుంది. తెంపు చేద్దామనుకొని, మరలా చేయలేక, అతిథి 
కోరికను చెల్లించాలనుకొంటుంది కొంచెం సేపు. మరలా (శీలం పోతుందని) భయపడుతుంది. 


విశేషం: ఈ పద్యం ఆమె మనస్సులో పడుతున్న ఆవేదన, ఆలోచన, ఆమె ఆలోచనలోని సుడులు, ఏదీ తేల్చుకోలేని 
పరిస్థితిని చాలా గొప్పగా చిత్రిస్తున్నది. తిక్కనగారి కవిత్వంలో ఒక గొప్ప నేర్పు ఇట్టా మానసిక పరిస్థితులను చిత్రించటం. 
తే. ఇట్టు లురియాడు చిత్తంబు నెట్టకేని । నాథు చెప్పిన ధర్మంబునకుం జొరంగ 

నూలుకొల్పి, నిర్ణయమున( గీలుకొన్న। లజ్జివ్రేగునంబోలె వ్రాలంగ మోము. 73 
ప్రతిపదార్థం: ఇట్టులు= ఈ విధంగా; ఉరియాడు= ఉయ్యాలలూగే (ముందు వెన్కల ఆలోచనలతో); చిత్తంబును= 
మనస్సును; ఎట్టకున్‌+ఏని= చిట్టచివరకు; నాథు చెప్పిన; ధర్మంబునకున్‌= పెనిమిటిచెప్పిన విధి నిర్వహణకు; చొరంగన్‌= 


పూనుకొనుటకు; నూలుకొల్సి= అంగీకరింపజేసి, ఉత్సహింపచేసి; నిర్లయమునన్‌= నిశ్చయంలో; కీలుకొన్న= పూనుకొన్న; 
లజ్ఞప్రేగునన్‌= సిగ్గుబరువున; పోలెన్‌= అన్నట్టుగా; మోము= ముఖం; (వాలంగన్‌= వంగిపోగా. 


తాత్సర్యం: ఈ విధంగా వివిధాలోచనలతో ఉయ్యాల లూగే మనస్సును ఎట్లాగో చివరకు ఒప్పించి భర్త మాటను 
నెరవేర్సాలనే నిర్ణయానికి వచ్చిందా, అన్నట్టుగా సిగ్గు బరువున ముఖం వంచింది. 


నిశేషం: అలం: ఉత్రేక్ష, 


క. తెటివ యొడంబాటు మాటం । బటివోయిన గొంకుతోడ బ్రాహ్మణు. గొని, క 

న్మటు( గగునెడకు నరిగె; న । త్తఖి వచ్చె సుదర్శనుండు ధరణీనాథా! 74 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= ధర్మరాజా!) తెణవ= (స్త్రీ ఒడంబాటు= అంగీకారం; మాటన్‌= మాటచేత; పజీపోయిన=తీరిపోయిన; 
కొంకుతోడన్‌= సందేహంతో; (బ్రాహ్మణున్‌= (బ్రాహ్మణుని; కొని;= తీసికొని; కన్మణు(గు= కంటిచాటు; అగు= అయిన; 
ఎడకున్‌= చోటుకు; అరిగెన్‌= వెళ్ళింది; ఆ+తణీన్‌= ఆ సమయంలో; సుదర్శనుండు= భర్త; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: సిగ్గుతో ముఖాన్ని వ్రాల్బటం ద్వారా ఆమె అంగీకారం తెలిపింది. జంకుమాని (బ్రాహ్మణునితో రహస్య 
స్థలానికి వెళ్ళినంతలో భర్త వచ్చాడు. 


ఆ. వచ్చి, పర్షశాలవాకిట నిల్ల, య । త్తన్వి( బిల్టె; నతిథి దాని నల్ల 

(x) డస) అం చ య 
నూరకుండు మనియె; నువిదయు భూసుర । శాపభీతి నెలుంగు సూపకుండె. 75 
ప్రతిపదార్థం: వచ్చి= సుదర్శనుడు అరుదెంచి; పర్షశాల= పూరిల్లు; వాకిటన్‌= వాకిట్లో నిల్చి= నిలబడి; ఆ తన్విన్‌= ఆ 
స్రీని; పిల్చెన్‌= పిలిచాడు; అతిథి; దానిని= ఓఘవతిని; అల్లన్‌ ఊరకుండుము+అనియెన్‌= మాట్లాడక ఉండుమని చెప్పాడు; 


ఉవిదయున్‌= ఆమెకూడా (స్త్రీ; భూసుర= (బ్రాహ్మణుడియొక్క; శాపభీతిన్‌= శాప (శపిస్తాడేమోనన్న) భయంతో; ఎలుంగు= 
గొంతును; చూపక= విప్పక, మాట్లాడక; ఉండెన్‌= ఉన్నది. 


తాత్సర్యం: భర్త పర్లశాల వాకిట్లోకి వచ్చి భార్యను పిలిచాడు. అతిథి ఆమెను మాట్లాడవద్దన్నాడు. ఆమెకూడా అతిథి 
శపిస్తాడేమోనన్న భయంతో మాట్లాడలేదు. 


26 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సై పద్యంలో బ్రాహ్మణశబ్దం వచ్చింది. ఓఘవతి క్షత్రియ సంతానం. వచ్చిన అతిథి ఎవ్వడో? కవి ముందుగా 


(su 


చెప్పలేదు. కనుక ఇవి వర్లవాచకాలు కావు. ఒక ఆధ్యాత్మిక ధర్మాన్ని అవలంబించే మనస్తత్వం కలవాడు (బ్రాహ్మణు డవాలి. 


సీ, పేర్కొని, పలుమాటు( బలిచి, యో! యనుట లే । కున్న నయ్యింటిలో గన్ను వటిపి, 
వల్లభం గానక, వహ్నితనూజుండు । దలతశొంది ప్రేముడి పలుకు వలుక, 
నతని నుద్దేశించి యతిథి 'నాకాతిథ్య | మొనరించుచున్నది వనిత, నీవు 
గృహధర్మవిధుండవు; కినియకుమయ్య మ' । మ్మనుడు, నప్పరమపుణ్యాత్మకుండు 


తే. “నీదుకతమున నేను సమ్మోదమగ్న । మానసు(డ నైతి, నతిథులు మహితపూజ 
నములు గాంచిన గృహములు విమల తరము । లంధ్రు బుధు లింత యెటు(గుదు; నట్ల నడతు'. 76 


ప్రతిపదార్థం: వహ్నితనూజుండు= అగ్నికొడుకు; పేర్కొని= పేరున; పలుమాణు= పెక్కుసార్జు; పిలిచి; ఓ యనుట= ఓహో 
యన్న సమాధానం; లేక+ఉన్నన్‌= లేకపోగా; ఆ+ఇంటిలోన్‌= ఆ ఇంటిలోపల; కన్నున్‌= నేత్రమును; పజపి= (ప్రసరింపచేసి; 
వల్లభన్‌= భార్యను; కానక= చూడక; తల(కు+ఒంది= భయపడి; (ప్రేముడిపలుకు= (ప్రేమవాక్యం; పలుకన్‌= పలుకగా; అతిథి= 
ఇంటికి వచ్చినవాడు; అతనిన్‌= భర్తను; ఉద్దేశించి= గురించి; వనిత= (నీ భార్య) (స్త్రీ; నాకు; ఆతిథ్యము+ఒనరించుచున్‌+ఉన్నది= 
ఆతిథ్యం చేస్తున్నది; నీవు; గృహధర్మవిదుండవు= గృహస్ట్రధర్మం తెలిసినవాడవు; అయ్య= ఆర్యా!; మమ్మున్‌= మా ఇద్దరను; 
కినియకుము= కోపింపకుము; అనుడున్‌= అనగా; ఆ+పరమ= ఆ శ్రేష్ట పుణ్య+ఆత్మకుండు= పుణ్యజీవి; నీదుకతమునన్‌= 
నీవలన; నేను= నేను; సమ్మోద= సంతోషంలో; మగ్న= మునిగిన; మానసుండన్‌+ఐతిన్‌= మనస్సు కలవాడనైనాను; బుధులు= 
పండితులు; అతిథులు= ఆతిథ్యంకొరకు వచ్చినవారు; మహిత= గొప్పు; పూజనములు= పూజలు; కాంచిన= పొందిన; గృహములు= 
ఇళ్ళు; విమలతరములు= నిర్మలములు; అం(డ్రు= అంటారు; ఇంత ఎణు(గుదున్‌= ఇంత మాత్రం నాకు తెలుసు; అట్లన్‌=అట్లాగే; 
నడతున్‌= నడచుకొంటాను. 

తాత్పర్యం: అగ్ని కొడుకు ఆ విధంగా భార్యను పేరెత్తి ఎంత పిలిచినా పలుకకపోయేసరికి లోపలికి చూచి 
ప్రేమతో మాట్లాడేసరికి (భార్య నుద్దేశించి ప్రేమతో కొన్ని మాటలు అనేటప్పటికి) అతిథి ఇట్టా అన్నాడు; 
'నీభార్య నాకు ఆతిథ్య మిస్తున్నది. నీవా ధర్మం తెలిసినవాడవు. కనుక మమ్ము కోపించవద్దయ్యా!' అని. ఆ 
మాటలు విన్న భర్త 'అట్టాగా! సంతోషం. ఎవరి ఇంట్లో అతిథులు కోరినది పొందుతారో ఆ ఇల్లే పవిత్రం. 
కనుక నీవన్నట్టే నడచుకుంటాను”. 


వ. అని పలికి వెండియు. 77 
తాత్పర్యం: ఆ విధంగా అని మరలా. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. 'నావచనంబునట్టుల మనంబును; దీనికి సాక్షు లుర్వియుం, 
బావకు(డున్‌, జలంబును, నభంబును, వాయువు జంద్ర సూర్యులున్‌' 
నావుడు మోసె నాకసమునన్‌ విశదంబుగ దివ్యవాణి 'సం 
భావితు( డీత( డీ విభుని పల్కు నిజం” బని కౌరవేశ్వరా! 78 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 27 


ప్రతిపదార్థం: నా వచనంబునట్టుల= నా మాటలవలెనే; మనంబును= నా మనస్సుకూడా; దీనికిన్‌= ఇందుకు; సాక్షులు= 
చూచేవారు; ఉర్వియున్‌= భూమీ; పావకుండున్‌= అగ్నీ; జలంబును= నీళ్ళూ; నభంబున్‌= ఆకాశం; వాయువున్‌= గాలీ; 
చం(ద్రసూర్యులున్‌= చంద్రుడూ, సూర్యుడూ (నేనన్న దానికి సాక్షులు); నావుడున్‌= అనగా; కౌరవ+ఈశ్వరా!= ధర్మరాజా!) 
ఆకసమునన్‌= అంతరిక్షంలో; దివ్యవాణి= దేవతా వాక్కు (అదృశ్యవాక్కు); విశదంబుగన్‌= స్పష్టంగా; ఈతండు= ఇతడు; 
సంభావితు(డు= సన్మానించదగినవాడు; ఈ విభునిపల్కు= ఈ రాజుమాట; నిజంబు+అని= నిజమేనని; (మోసెన్‌= ఏన్పించింది. 
తాత్సర్యం: 'నా మాట ఎంతో మనస్సూ అంతే. దీనికి పంచభూతాలు అనగా నీరూ, నిప్తూ, ఆకాశం, భూమీ, 
గాలీ, సూర్యచంద్రులూ అంతా సాక్షులే. అన్నంతనే ఆకాశంనుండి ధర్మరాజా! దివ్యవాణి ఇట్లా విన్సించిందయథయ్యా! 
స్పష్టంగా “ఈ యజమాను డన్న మాట నిజం అని. 
ఆ. అప్పు డతిథి ప్రీతి నతని సన్నిధి కేంగు । దెంచి, దుర్చిరీక్ష తేజ మడర, 

తనదుమూర్తి యధికతర సమున్నతి( బొలు । పెసంగ నిల్ల, యతని కిట్టు లనియె. 79 
ప్రతిపదార్థం: అతిథి= ఆ యింటికి వచ్చినవాడు; అప్పుడు= భర్త ఆ విధంగా అన్న తర్వాత; ప్రీతిన్‌= సంతోషంతో; అతని 
సన్నిధికిన్‌= అతడి దగ్గరకు; ఏంగుదెంచి= వచ్చి; దుర్‌నిరీక్ష్య= చూడటానికి వీలులేని; తేజము= కాంతి; అడరన్‌= వ్యాపించగా; 
తనదు= తనయొక్క; మూర్తి= రూపం; అధికతర= మిక్కిలి; సమ్‌+ఉన్నతిన్‌= గొప్పగా; పొలుపు ఎస(గన్‌= అంద మెక్కువ కాగా; 
నిల్చి= ఎదుటగా నిలబడి; అతనికిన్‌= అతడితో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అప్పు డతడి దగ్గరకు వచ్చి, చూడటానికి వీలు లేనంత కాంతితో శరీరం ప్రకాశించగా అతిథి 
అతడితో ఇట్టా అన్నాడు. 


విశేషం: వచ్చిన అతిథి ధర్మదేవత కనుక దేవతా రూపాన్ని ధరించాడన్నమాట. 


సీ. “ధర్మదేవత నేను; దగ నీదుచిత్తంబు । నారయ వచ్చితి ననఘ! నీవు 
నిశ్చలవ్రతుండవు, నీప్రతిజ్ఞకు హాని గలిగిన । దెగంజూడ( దలంచి, తిరుగు 
వెనువెంట మృత్యువు, విను జయించితి దాని( । గామరోషాదివికారసహిత 
ముగ నంతరంగంబు మున్ను గెల్టితి, భవ । తృతియు. బవిత్ర, యస్టలితచరిత. 


తే. యొడలితోడ నీకు నూర్చ్వ లోకమునకు । నరుగవచ్చు నెప్పుడరుగు తలంపు 
దోంచె నప్పు డిదియు( దోడిదయై ప్రీతి । నరుగుదెంచు' ననియె. గురువరేణ్య! 80 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= ధర్మరాజా!; ఏను= నేను; ధర్మదేవతన్‌= ధర్మమూర్తియెన దేవతను; అనఘ!= పాపంలేనివాడా!; 
తగన్‌= ఒప్పిదంగా; నీదుచిత్తంబు= నీ మనస్సు; అరయన్‌= చూడగా; వచ్చితిన్‌= వచ్చాను; నీవు నిశ్చల(వ్రతు(డవు= నీవు 
చెదరని వ్రతం కలవాడవు; నీ ్రతిజ్ఞకున్‌= నీ శపథానికి; హాని= లోపం; కలిగినన్‌= కలిగితే; తెగన్‌+చూడన్‌+తల(చి= 
చంపాలనుకొని; మృత్యువు= మృత్యుదేవత; వెనువెంటన్‌= నీ వెన్నును అంటుకొని; తిరుగున్‌= తిరుగుతున్నది; విను= 
వినుము; దానిన్‌= మృత్యువును; జయించితి(వి)= గెలిచావు;కామ= కామం; రోషం= కోపం; ఆది= మొదలైన (కామ, (క్రోధ, 
లోభ, మోహ, మద, మత్సరములు ఆరుగురు అంతళృ్ళ(త్రువులు); వికార సహితముగన్‌= దోషాలతోపాటు (వికారం= 


28 శ్రీమదాంధ్ర మహాభారతము 


సహజతకు విరుద్దమైన కదలిక); అంతరంగంబు= మనస్సు; మున్న= ముందే; గెల్చితి(వి)ి= జయించితివి; భవత్‌= నీ; 
సతియున్‌= భార్యయు; పవిత్ర= పావనురాలు; అస్థలిత= (ధర్మమునుండి) చలించని; చరిత= నడవడి కలది; నీకున్‌= నీకు; 
ఎప్పుడు= ఏ సమయంలో; ఒడలితోడన్‌= శరీరంతో; ఊర్హ్యలోకమునకున్‌= సై లోకానికి; అరుగుతలర్పు= వెళ్ళాలన్న ఆలోచన; 
తోణెన్‌= కలిగిందో; అప్పుడు= ఆ వేళ; ఇదియున్‌= ఈ భార్యకూడా; తోడిద+ఐ=నీతో కూడినదై; ప్రీతిన్‌= సంతోషంతో; 
అరుగుదెంచున్‌= వస్తుంది. 


తాత్సర్యం: 'నేను ధర్మదేవతను. నీ వ్రతాన్ని పరీక్షించటానికి వచ్చాను. నీ ప్రతినకు ఎప్పుడు లోపం కలుగుతుందో 
అప్పుడు నిన్ను చంపుదామని మృత్యువు న్స్‌ వెన్నంటే తిరుగుతున్నది. దానిని జయించావు. కామ(క్రోధాది షట్‌ 
శత్రువులున్న మనస్సును పూర్వమే జయించావు. నీ భార్యకూడా నీవంటిదే. గొప్ప ధర్మచరి(త్ర కలది. నీ కెప్పుడు 
పైలోకాలకు పోవా లనిపిస్తుందో అప్పుడు నీ భార్యతో పాటుగా సశరీరంగా పోవచ్చు” నని ఆ దేవత వరమిచ్చింది 
ధర్మరాజా! 


విశేషం: దేవత అంటే మూలభావం. (ప్రతిభావానికీ ఒక మూలరూప ముండాలి. చెట్టుకు గింజవలె. దాని పేరు దేవత. 
(ధర్మస్వరూపం) అది రూపధారణం కూడా చేయగలదు. ఇది వేదకాలం నాటి భావన. 


వ. అని వెండియు. 81 
తాత్సర్యం : ఆ విధంగా చెప్పి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. నరవర! పొల్లు నోఘవతి నా నదియై, జనపావనాకృతిం 
బరమతపంబులోని, సగపాలను నియ్యమ యున్న సామునన్‌ 
వెరవున( దొంటిమై నిలిచి నీకు. దగం బరిచర్య సేయు; ని 
చ్చరితము మీకు నిర్మలయశంబు నొనర్గుట కే నొనర్షితిన్‌'. 82 


ప్రతిపదార్థం: నరవర!= రాజా! (సుదర్శనుడు); ఇయ్యమ= ఈ+అమ= ఈమె; పరమ తపంబులోని= గొప్ప తపస్సులో; 
సగపాలను= అర్హభాగంతో; ఓఘవతినాన్‌= ఓఘవతిఅన్నపేరుతో; నది+ఐ= ఏరై; జనపావన= మనుష్యులను పవిత్రం చేసే; 
ఆకృతిన్‌= రూపంతో; ఉన్న= ఉన్నట్టి; సామునన్‌= సగంలో; వెరవునన్‌= ఉపాయంతో; తొంటిమైన్‌= పూర్వదేహంతో; నిలిచి= 
ఉండి; నీకున్‌= నీకు; తగన్‌= తగునట్టుగా; పరిచర్య= సేవ; చేయున్‌= చేస్తుంది; ఈ+చరితము= ఈ చరిత్ర; మీకున్‌; నిర్మల 
యశంబు= స్వచ్చమైన కీర్తి ఒనర్చుటకున్‌= ఒడగూర్చి పెట్టటానికి; ఏను= నేను; ఒనర్చితిన్‌= చేశాను. 


తాత్సర్యం: మీ తపస్సులోని సగభాగంతో నీ భార్య ఓఘవతి అనే పేరుగల ఏరై మానవజాతిని పూతం చేస్తూ 
ప్రవహిస్తుంది. మిగిలిన తపశ్ళక్తితో పూర్వం వలెనే నీకు పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ఈ కథంతా నేనే మీకు కీర్తి 
కల్షించటం కొరకు, మీ కొరకే కల్పించాను”. 


విశేషం: ఈ కథ నర్మదానదీ సంతానం కథ కనుక - దానితోనే ప్రారంభమై ఆ వంశంలోని మరొక (స్తీ నదిగా ప్రవహిం 
చటంతో ముగిసింది. ఈ విధంగా కథ మొదలూ చివరా ఒకే రకంగా ఉండేటట్లు నిర్మించటం కథ చెప్పటంలో ఒక అందం. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 29 


వ. అని చెప్పి ధర్ముండు ధవళహయసహస్రంబుపూనిన మాననీయ రథంబునం జనియె నోఘవతి యద్దేవుని 
చెప్పినట్ల వర్తిల్లై; సుదర్శనుండును బరమసంతోష భరితుండయ్యె(; బాండవాగ్రజా! నీ మనంబున నెక్కొలుపు 
మిక్కథ యభిప్రాయంబు. 83 


ప్రతిపదార్థం: అని చెప్పి= ఆ విధంగా చెప్పి; ధర్ముండు= ధర్మదేవత; ధవళ= తెల్లని; హయ= గుర్రాల, సహ(స్రంబు= వేయి; 
పూనిన= కట్టిన; మాననీయ= గౌరవించదగిన, (మహత్తరమైన); రథంబునన్‌= రథంమీద; చనియెన్‌= వెళ్ళాడు; ఓఘవతి= 
ఆ గృహిణి; ఆ+దేవునిచెప్పినట్ల= ఆ దేవుడు చెప్పినట్టుగానే; వర్తిల్లైన్‌= నడుచుకొన్నది; సుదర్శనుండు= రాజు; పరమ= గొప్ప; 
సంతోష= సంతోషంతో; భరితుండు= నిండినవాడు; అయ్యెన్‌= అయ్యాడు; పాండవ+అ(గ్రజా!= ధర్మరాజా! (పాండవులలో 
పెద్దవాడా!); నీ మనంబునన్‌= నీ మనస్సులో; ఇక్కథ= ఈ కథయొక్క; అభిప్రాయంబు= సారాంశమును; నెక్కొలుపుము= 
భావించుము, నిలుపుకొమ్ము. 


తాత్పర్యం: ఆ విధంగా చెప్పి ధర్మదేవత వేయిగుర్రాలు కట్టిన రథంమీదెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఓఘవతి 
కూడా ఆ దేవుడు చెప్పినట్టుగా (ప్రవర్తించింది. (సగం తపస్సుతో నదిగా లోకాన్ని పావనం చేయటం, సగం 
తపస్సుతో భర్తను సేవించటం) ఆమె భర్త కూడా సంతోషభరితుడైనాడు. నాయనా! ధర్మరాజా! ఈ కథాసారాంశాన్ని 
మనస్సున నిలుపుకొమ్ము. 


ఆ. అతిథిపూజం గడచినట్టి ధర్మువు గృహ । స్టులకు నొండు లేమి€ దెలుపుచున్న 
యది; సమస్త కిల్టిషాపహ మీ యితి । హాస; మిచ్చు నెలయభిమతములు”. 84 


ప్రతిపదార్థం: గృహస్టులకున్‌= గృహస్థా శ్రమాన్ని స్వీకరించి నవారికి; అతిధిపూజన్‌= ఆతిథ్యమన్న పూజను; కడచినట్టి= 
మించిన; ధర్మువు= ధర్మం; ఒండు= మరొకటి; లేమిన్‌= లేకపోవటాన్ని; -ఈ+ఇతిహాసము= ప్రాచీనకథ; తెలుపుచున్న+అది= 
తెలుపుతున్నది, సమస్త, కిల్బిష+అపహము= పాపాలన్నిటినీ పోగొట్టేది; ఎల్ల= సమస్త; అభిమతములు= కోర్కెలను; ఇచ్చున్‌= 


ఇస్తుంది. 
తాత్సర్యం: గృహస్థులకు అతిథిపూజకంటె గొప్ప ధర్మం లేదని ఈ పవిత్రమైన ప్రాచీనకథ చెప్పుతున్నది. ఇది 
సమస్త పాపాలను పోగొట్టి కావలసిన కోర్కెలను తీరుస్తుంది. 


విశేషం: ఈ మాటలు భీష్ముడివి. ధర్మరాజు ప్రశ్న కీ కథ సమాధానంగా చెప్పబడింది కనుక వక్త తన సమాధానాన్ని ముగిస్తూ 
చివరిమాటగా అన్నాడు. 


ఆ(శమాలు 4. బ్రహ్మచర్య, 2.గృహస్థ, 3.వాన(ప్రస్థ, 4.సన్న్యాస ఆ(శ్రమాలు. నరుడికి నాల్గంచెలు (అంశలు) అని ఒక 
సామెత. ఈ నాల్లాశ్రమాలే మనిషి 100 ఏళ్ళ పూర్ల్ణజీవితానికివి నాల్గు మెట్టు. మొదటిది విద్యార్థి దశ. గురువు దగ్గరుండి 
ఇహలోక పరలోక జీవితాలకు సంబంధించిన విద్య (తెలిసికొనదగినది కనుక విద్య) నభ్యసించిన తర్వాత గృహస్థు అవుతున్నాడు 
మనిషి ఇక్కడ తాను, భార్య, సంఘం మూడు విషయాలకు ముడి ఉన్నది. మొదటి రెండు కుటుంబం. ఇదే ప్రాచీనకాల 
సంఘానికి పునాది కనుక సంతానానికి శిక్షణాలయం గృహమే. తానూ ఉన్నాడు; సంఘంతో సంబంధమూ ఉన్నది. దీనికి 
సూచనమే అతిథి మర్యాదలివన్నీ. మూడవ దశలో సంఘాన్ని వదలి భార్యా తానూ వనవాసం, ఆశ్రమజీవితం జీవిస్తాడు. 
చివరిది సన్న్యాసం. తానొక్కడే మరలా వచ్చిన చోటికి పోయే మార్గం. దీనితో నూరేళ్ళ జీవితం గట్టెక్కింది. ఇది సంపూర్లజీవితం. 
ప్రాచీన ఇతిహాసాలు భారతం - రామాయణం ఈ పూర్ణ మానవ జీవితాన్ని చెప్పినందువలననే మనకు పవిత్రగ్రంథాలై 


30 శ్రీమదాంధ్ర మహాభారతము 


మానవాళికి మార్గదర్శకాలుగా మిగిలిపోయాయి. ఈ నాల్గింటిలో గృహస్థధర్మాన్ని చెప్పిన కథ ఇది. మనిషికి తాను సంపాదించిన 
దానిమీద ఒక హక్కు, మమకారం ఉంటాయి. ఈ విషయాలలో ముఖ్యమైన వ్యక్తి భార్య. ఆమె ఉన్న స్వత్వాన్ని కూడా దానం 
చేయటం - పరులకు ఇవ్వటం ధనాదులవలె - ఈ త్యాగం చాలా గొప్పదని ఈ కథ చెప్పుతున్నది. పురుషునకు భార్యకంటి 
ప్రియమైన దేమీ లేదు. కనుకనే వానప్రస్థంలో ఆమె తనకు తోడుగానే వస్తున్నది. మను వన్నాడు “స్తీ పూజింపబడ్డ చోట 
దేవత లానందిస్తున్నారు. ఆమె పురుషునకు జీవనసముద్రం దాటే నౌక' అని. కనుకనే ఆమె లేకుండా ఏ కర్మా చేయటానికి 
వీలులేదన్నారు. అయితే ధర్మదేవత ఆమెను, అతడిని పరీక్షించాడే తప్ప ఆమె శీలాన్ని అపహరించలేదని కథలో చెప్పబడింది. 
ఈ ధర్మాన్ని - సర్వాన్ని త్యబించే బుద్ది - ఇతరులకు దానం చేయటం - నీవూ అలవరచుకొమ్ము అన్నది భారతం - 
నీవు అంటే ప్రతి పాఠకుడున్నూ. 


క. అనిన బితామహుతో న । జ్ఞనపతి 'బ్రాహ్మణ్య మవులజాతులు మూంటన్‌ 

జనియించినవానికి దొర | కొనునొకొ? యతివిమలకర్మ గుణయోగమునన్‌'. 85 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+జనపతి= ఆ రాజు (జనులకు పాలకుడు); పితామహుతోన్‌= తాతతో; అవులజాతులు= 
బ్రాహ్మణుడు కాక మిగిలిన జాతులు; మూ(టన్‌= మూడిటిలో; జనియించిన= పుట్టిన; వానికిన్‌= వాడికి; (బ్రాహ్మణ్యము= 
(బ్రాహ్మణత్వం; అతివమల కర్మగుణ యోగమునన్‌= మిక్కిలి నిర్మలమైన కర్మములయొక్కయు గుణములయొక్కయు 
కూడికచేత; దొరకొనునొకొ?= సంభవిస్తుందా? 
తాత్సర్యం: ఆ విధంగా తాత చెప్పగా ధర్మరాజిట్లా అన్నాడు. “బ్రాహ్మణేతరమైన మూడు వర్ణాల వారికీ గుణకర్మలతో 
(బ్రాహ్మణత్వం సంభవిస్తుందా?' 
విశేషం: గీత చెప్పుతున్నది - “చాతుర్వర్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః” - అని (త్రిగుణాల విభాగం చేత కర్మల 
విభాగం చేత నాల్గువర్ణాలను నేనే సృజించాను. కర్మలు= వేదం చెప్పిన విధులు, మనిషి తప్పక చేయవలసినవి. 


వ. అని యడిగిన నతం డతని కిట్లనియె. 86 


తాత్సర్యం: అని అడుగగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


తే. 'బ్రాహ్మణత్వంబు గడుదుర్లభం; బనేక । జన్మముల బొంది తిరుగంగ సంభవించి 

నపుడు గనునది; యున్నతమైన యప్ప । దంబు విను మెటి(గించెద దాని తెజంగు. 87 
ప్రతిపదార్థం: బ్రాహ్మాణత్వంబు= (బ్రాహ్మణపదం, స్థితి; కడున్‌= మిక్కిలి; దుర్లభంబు= లభించటం కష్టం; అనేక= చాలా; 
జన్మములన్‌= పుట్టుకలను; పొంది= పడసి; తిరుగంగన్‌= మరలా; సంభవించినపుడు= పుట్టినపుడు; ఉన్నతము+ఐన= 


గొప్పదైన, మహత్తరమైన; ఆ+పదంబు= ఆ స్థితి; కనునది= పొందదగినది; దాని తెణంగు= దాని విషయం; ఎటిగించెదన్‌= 
చెప్పుతాను; వినుము= వినుము. 


తాత్పర్యం: 'బ్రాహ్మణుడుగా పుట్టటం చాలా కష్టం. ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప ఆ జన్మ సంభవించదు. 
దాని సంగతి చెప్పుతాను వినుము. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 31 
ఇంద్రమతంగసంవాదం బను నితిహాస ప్రకారము (సం. 13-3-8) 


వ. అది యింద్రమతంగ సంవాదం బను నితిహాసం బాకర్ణించిన నెటుంగ నగుం గావున నక్కథ యుపన్యసించెద; 
నొక్క విప్రుని కొడుకు మతంగుం డనువా(డు యజ్ఞార్ధంబైన పనికిం దండ్రిపనుపునం బోయి. 88 


ప్రతిపదార్థం: అది= ఆ సంగతి; ఇంద్ర, మతంగ సంవాదంబు+అను= ఇంద్రుడికీ, మతంగుడికీ మధ్య జరిగిన సంభాషణం 
అనే పేరుగల; ఇతిహాసంబు= పూర్వకథను; ఆకర్షించినన్‌= వింటే; ఎజుంగన్‌+అగున్‌= తెలియవచ్చును; కావునన్‌=కాబట్టి; 
ఆ+కథ; ఉపన్యసించెదన్‌= చెప్పుతాను; ఒక్క విప్రుని కొడుకు= ఒక (బ్రాహ్మణుడి కుమారుడు; మతంగుండు+అనువాండు= 
మతంగుడు అనే పేరుకలవాడు; యజ్ఞ+అర్జంబు+ఐన పనికిన్‌= యజ్ఞం కొరకైన పనిమీద; తండ్రిపనుపునన్‌= తండ్రి ఆజ్ఞతో; 
పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: ఆ సంగతి ఇంద్రమతంగ సంవాదం అనే ఇతిహాసం వింటే స్పష్టం అవుతుంది. కాబట్టి ఆ కథ 
వినిపిస్తాను. మతంగుడు అనే పేరుగల ఒక (బ్రాహ్మణపుత్రుడు తండ్రి పంపగా ఒక యజ్ఞం కొరకు పోయి. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


క, మదమున( బెలుచన యొకగా । డిద కొదమం గోల గొని యడిచె, నడిచిన నొ 
వ్వొదవి, తనతల్లి. జేరంగ । నది సని, నన్నీతం డడిచె నని చెప్పుటయున్‌. 89 


ప్రతిపదార్థం: మదమునన్‌= మదంతో; పెలుచన= అధికంగా, గట్టిగా; ఒక గాడిదకొదమన్‌= ఒక గాడిద పిల్లను; కోలకొని= 
కర్ర తీసికొని; అడిచెన్‌= కొట్టాడు; అడిచినన్‌= కొట్టగా; అది= ఆ కొదమ; నొవ్వు= బాధ; ఒదవి= కలిగి; తనతల్లిన్‌= తనయొక్క 
తల్లిని; చేరంగన్‌ చని= సమీపించి; నన్నున్‌= నన్ను; ఈతండు=వీడు; అడిచెన్‌= కొట్టాడు; అని చెప్పుటయున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: వాడు దారిన పోతూ పోతూ ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టగా అది బాధతో తల్లి దగ్గరకు 
పోయి ఆ సంగతి చెప్పగా. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. ఆ గార్జభి తన కొదమతో 'వీడ చండాలుండు ప్రచండస్వభావుండు గాకుండునే?' యనినం, బూర్వజన్మకర్మ 
విశేషంబునం దిర్యగ్ణాతి భాషావిదుండగుట నవ్విప్రపుత్రుం డప్పల్కులు విని, “యిది దూషణ భాషణంబు 
గాదు; నిరూపణాలాపంబై యున్నది; యట్లు గావున మాలతనంబు గలుగనేర్దునని నిశ్చయించి యగ్గాడిద 
కడకుం బోయి. 90 


ప్రతిపదార్థం: ఆ గార్షభి= ఆ ఆడగాడిద; తన కొదమతోన్‌= తన పిల్లతో; వీడు చండాలుండు= వీడు క్రూరజన్మకలవాడు; 
ప్రచండ= భయంకరమైన; స్వభావుండు= స్వభావం కలవాడు; కాకుండునే!= కాకుండా ఎట్లా పోతాడు? (తప్పక వాడే); 
అనినన్‌= అనగా; పూర్వజన్మ కర్మ విశేషంబునన్‌= పూర్వజన్మలో చేసిన పనుల విశేషంతో; ఆ+విప్రపుతుండు= ఆ 
(బ్రాహ్మణకుమారుడు; తిర్యక్‌జాతి= పశుపక్షిజాతి; భాషావిదుండు= భాష తెలిసినవాడు; అగుటన్‌= కావటంచేత; ఆ+పల్కులు= 
ఆ మాటలు; విని; ఇది దూషణభాషణంబు కాదు= ఇది తిట్టుకాదు; నిరూపణ= (నా జన్మవిశేషాన్ని గుర్తించి) వ్రేలెత్తి చూపే; 
ఆలాపంబు+ఐ= సంభాషణ; యై ఉన్నది; అట్టు కావునన్‌= కాబట్టి; మాలతనంబు= చండాలస్వభావం; కలుగనేర్చున్‌= 
కలుగవచ్చును; అని నిశ్ళయించి= అని భావించి; ఆ+గాడిదకడకున్‌= ఆ గాడిద దగ్గరకు; హోయలు వెళ్ళి. 


32 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ తల్లిగాడిద పిల్లగాడిదతో ఇట్లా అన్నది. 'వీడు చండాలుడు, క్రూరస్వభావుడు కనుకనే ఇట్టా చేశాడు” 
అని. అది విని ఆ బ్రాహ్మణబాలుడు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యకర్మల (ప్రభావంచేత పశు పక్ష్యాదుల భాషలు 
తెలిసినవాడుకావటంవలన ఈ గాడిద మాట నన్ను గూర్చిన నిందావచనం కాదు. నా జన్మవిశేషం తెలిసి 
అన్నట్టున్న దని ఆ గాడిద దగ్గరకు పోయి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: (ప్రతిజీవికీ ప్రత్యేక భాష ఉన్నది. చెట్టు, పిట్టా, జంతువూ అన్నీ సంభాషించేవే. అక్కడ మన భాషవలె అక్షరరూపమైనది 
కాకపోవచ్చును కాక సంజ్ఞకూడా భాషే పూర్వకాలం మనిషి ప్రకృతిమధ్య, చెట్టు జంతువుల మధ్య ఎక్కువ జీవించినవాడు 
కావటం వలన వాడి కా భాష తెలుసు. పశు సంజ్ఞలు రైతుకు తెలుసు. తేనెటీగలు పెంచేవారికి వాటి భాష తెలుసునని 
చాలామంది వ్రాశారు. కనుక ఇది సంభవమే. 


క. తనకుం జండాలత వ । చ్చిన కారణ మడిగి, దానిచేతం గంద 
ర్పుని చెయిది మంగలికి నిజ । జననికిం బొందగుట విని విషాదముతోడన్‌. 91 
ప్రతిపదార్థం: తనకున్‌= తనకు; చండాలత= చండాల జన్మ; వచ్చిన= కలిగిన; కారణము= హేతువు; అడిగి= అడిగి; 


దానిచేతన్‌= గాడిదవలన; నిజజననికిన్‌= తన తల్లికీ; మంగలికిన్‌= మంగలివాడికీ; కందర్పుని= మన్మథుడి; చెయిదిన్‌= 
చేష్టవలన; పొందు= సంభోగం; అగుట విని= కావటం తెలిసికొని; విషాదముతోడన్‌= దుఃఖంతో. 


తాత్సర్యం: 'మన్మథుడి 'ప్రేరణవలన తన తల్లి మంగలితో సంగమిస్తే తాను పుట్టినట్టు ఆ గాడిదవలన విని దుః 
ఖంతో (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. తనపోయెడు పనికిం బోవక, మరలి సదనంబునకుం జని, జనకున కత్తెజిం గెల్ల నెటింగించి, యతనితో 
'శూద్రబీజంబున బ్రాహ్మణియందు జన్మించినవాడు చండాలుం డగుటకు సందియం బేమి? గార్డభి 
శాపజాత గానోవు నది యున్నరూపపలికె; బ్రాహ్మణ్యంబు దపంబున సంపాదించెదం గాకి యని 
పల్కి వీడ్కొని వనంబునకుం బోయి. 92 


ప్రతిపదార్థం: తన పోయెడు పనికిన్‌= తానుపోతున్న పనికి; పోవక= పోకుండా; మరలి= వెనుకకు తిరిగి; సదనంబునకున్‌= 
ఇంటికి; చని= పోయి; జనకునకున్‌= తండ్రికి; ఆ+తెణంగు= ఆ విషయం; ఎల్లన్‌= అంతా; ఎతీంగించి= చెప్పి; అతనితోన్‌= 
తండ్రితో; శూద్రబీజంబునన్‌= శూద్రుని బీజంతో; (బ్రాహ్మణియందున్‌= (బ్రాహ్మణగస్తీకి; జన్మించినవాండు= పుట్టినవాడు; 
చండాలుండు+అగుటకున్‌= చండాలుడు కావటానికి; సందియంబు= సందేహం; ఏమి?= ఏమున్నది?; గార్హభి= ఆ ఆడగాడిద; 
శాపజాత= శాపంవలన (అట్లా) పుట్టింది; కానోపున్‌= కాబోలు; ఉన్నరూప= ఉన్నమాట; పలికెన్‌= అన్నది; (బ్రాహ్మణ్యంబు= 
బ్రాహ్మణత్వం; తపంబునన్‌= తపస్సు చేతనే; సంపాదించెదన్‌ కాక= పొందుతాను సుమా! అని; వీడ్కొని= తండ్రిని వదలి; 
వనంబునకున్‌= అడవికి; పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: యజ్ఞం పనిమీద పోతున్నాడుకదా! అది వదలి ఇంటికి తిరిగిపోయి ఆ గాడిద చెప్పినదంతా తండ్రికి 
చెప్పి, 'నా జన్మ బ్రాహ్మణ బీజానికి కలిగింది కాదు కనుక ఆ బ్రాహ్మణత్వం తపస్సుచేత సాధిస్తా" నని పలికి 
తండ్రిని వదలిపెట్టి అడవికి పోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 33 


క. పరమ తపమాచరింప(గ । సురపతి వొడచూపి యడుగు సువ్రత! నీకున్‌ 
వర మిచ్చెద' ననిన; 'ధరా । మరత్వ మి' మ్మనియె; నతండు మది ముద మొదవన్‌. 93 


ప్రతిపదార్థం: పరమ= గొప్ప; తపము= తపస్సు; ఆచరింప(గన్‌= చేయగా; సురపతి= దేవతలరాజు, ఇంద్రుడు; పొడచూపి= 
కన్పించి (పొడ-నీడ-తనపొడ గిట్టదని సామెత); సువ్రత!=మంచి తపస్సు చేసినవాడా!; నీకున్‌; వరము+ఇచ్చెదన్‌= వరమిస్తాను; 
అడుగు; అనినన్‌= అనగా; అతండు= వాడు; మదిన్‌= మనస్సులో; ముదము= సంతోషం; ఒదవన్‌= కలుగగా; ధరా+ 
అమరత్వము= భూమిపై దేవతాత్వము - భూదేవత అంటే (బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణత్వమని భావం; ఇమ్ము= ఇవ్వు; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: గొప్ప తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై 'సువ్రతా! నీకేమి వరం కావాలో కోరుకొమ్ము' అని 
అడుగగా అతడు సంతోషంతో 'నాకు బ్రాహ్మణత్వ మి” మ్మన్నాడు. 
చ. అనవుడు బ్రాహ్మణత్వము మహత్వ మెటుంగవ? యన్యజాతి కం 

దునె యది? యొండు వేండు; మది దోంచిన మే” లనియెన్‌ బలారి; వాం 

'డనితరసాధ్య మైన తప మస్టలితంబుగం జేయుచుండెదం; 

జనుము మహాత్మ! నీ' వనిన, సస్మితు(డై యత డేంగె; నేంగినన్‌. 94 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; బల+అరి= బలుడన్న రాక్షసుడిని చంపినవాడు - ఇంద్రుడు; బ్రాహ్మణత్వము మహత్త్యము= 
బ్రాహ్మణస్టితి గొప్పతనం; ఎణుంగవె?= తెలియవా?, అన్యజాతికిన్‌= మరొకవర్లంలో పుట్టినవాడికి; అది= ఆ బ్రాహ్మణ్యం; 
అందునె?= అందుతుందా? (అందదు); ఒండు= మరొకవరం; వేడుము= కోరుకొమ్ము; అది= మరొక కోరిక; తోంచినన్‌= తోస్తే; 
మేలు= మంచిది ( నీ మనస్సులో మరొక కోరిక తోస్తే అది చెప్పుము మంచిది); అనియెన్‌= అన్నాడు; వాండు= మతంగుడు; 
మహాత్మ!= (దేవతలకు రాజువైన) స్వామీ!; అనితర సాధ్యము+ఐన= ఇతరులకు సాధ్యం కాని; తపము= తపస్సు; చేయుచున్‌= 
చేస్తూ; ఉండెదన్‌= ఉంటాను; నీవు; చనుము= వెళ్ళుము; అనినన్‌= అంటే; అతండు= ఇంద్రుడు; స+స్మితుండు+ఐ= నవ్వుతో 
కూడినవాడై; ఏలౌన్‌= వెళ్ళాడు; ఏంగినన్‌= అట్లా వెళ్ళగా. 
తాత్పర్యం: మతంగు డట్ట్లా చెప్పగా ఇంద్రుడు ఇట్లా అన్నాడు. “బ్రాహ్మణత్వం ఇతర జాతులకందేది కాదు. 
మరొకవరం కోరుకొమ్ము' అని.కాని అతడు 'మహాత్న్మా! నీవు వెళ్ళుము. నా కోరిక ఫలించేంతవరకు నే నిట్లా 
ఇతరులకు సాధ్యం కాని తపస్సు చేస్తూనే ఉంటాను" అని చెప్పగా అతడు వెళ్ళిపోగా. (తరువాతి వచనంతో 
అన్వయం). 
విశేషం: (బ్రాహ్మణత్వ మన్నది పుట్టగానే ఎవరికీ దక్కేది కాదు. అది తపస్సుచేత సాధ్య మన్నమాట. 
వ. మతంగుం డేకపాదంబున నూటేండ్లు తపంబు సేసిన నింద్రుండు గ్రమ్మట వచ్చి. 95 


ప్రతిపదార్థం: మతంగుండు= చండాలుడు ((క్రూరకర్మలు చేసేవాడు); ఏకపాదంబునన్‌= ఒకేపాదంమీద (నిలిచి); 
నూణు+ఏండ్లు= నూరు సంవత్సరాలు; తపంబు= తపస్సు; చేసినన్‌= చేయగా; (క్రమ్మణన్‌= మళ్ళీ; ఇంద్రుండు వచ్చి. 
se 


తాత్పర్యం: మతంగుడు ఒంటికాలి మీద నిలిచి నూరేళ్ళు తపస్సు చేయగా మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షమై. 


34 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “ఏను వలదని చెప్పిన మాన వెట్లు? | పరమదుర్లభ పద మాసపడి, కరంబు 
మేలితప మాచరించి చండాలు డిట్టి । దాన నశియించు; నిది నీకు. దగదు, విడువు. 96 


ప్రతిపదార్థం: ఏను= నేను; వలదు= వద్దు; అని చెప్పినన్‌= అని చెప్పినప్పటికీ; మానవు= వదలవు; ఎట్టు?= ఎట్లాగా?; 
పరమ= మిక్కిలి; దుర్లభ= లభించని; పదము= స్థితి; ఆసపడి= కోరి; కరంబు= మిక్కిలి; మేలితపము= గొప్ప తపస్సు; 
చండాలు(డు= మతంగుడు; ఆచరించి= చేస్తే; ఇట్టిదానన్‌= ఇట్టాంటి దానివలన; నశియించున్‌= నళిస్తాడు; ఇది నీకున్‌= ఇది 
నీకు; తగదు= మంచిదికాదు. 


తాత్సర్యం: 'నేను వద్దని చెప్పినా నీవు వినకుండా ఉన్నావు. చండాలుడు ఇట్లాంటి తపస్సు చేస్తే చస్తాడు తప్ప మేలు 
పొందడు. కాబట్టి నీకు ఈ తపస్సు తగదు. 


వ. విను మిత్తెబంగుతపంబునకు( బదిమడుంగులు సేసి చండాలుండు శూద్రుండగు; నూటుమడుంగు లనుష్టించి 
శూద్రుండు వైశ్యుండగు; వేయిమడుంగు లాచరించి వైశ్యుండు క్షత్రియుం డగు; నప్పుణ్యాచరణంబునకు. 
బదివేలు మడుంగులు నిర్వర్తించి క్షత్రియుండు దుర్జాహ్మణుం డగు; నా నియమంబునకు లక్షమడుంగులు 
సల్పి శమదమ సత్యాహింసల సమాత్సర్యంబున నార్య బ్రాహ్మణహృదయంబులు సదయంబులు గావించి 
దుర్జాహ్మణుండు సద్ర్రాహ్మణుం డగు; నిట్లు బ్రాహ్మణ్యం బలంతులం బడయవచ్చునే; పడసియు, నది సెడకుండ 
నడప శక్యంబగునే? యనేక జన్మంబుల నొకప్పుడు బ్రాహ్మణజన్మంబు నొందియుం గొందటు ధనవాంఛా 
విషయ లౌల్యాదులం దదాచారంబు దిగవిడిచి చెడుదు; రిట్టి మహాపదంబు గోరి నిన్ను నీవ యేల వినాశంబు 
నొందించుకొనియెద? వీ తపోనిష్ట సాలించి, తగునది యొక్క వరంబు వేడు’ మనియె, ననిన వా(డూరకున్న 
నాఖండలుం డరిగె; వెండియు. 97 


ప్రతిపదార్థం: వినుము= విను; ఈ తెజంగు తపంబునకున్‌= ఇటువంటి తపస్సునకు; పదిమడుంగులు= పదిరెట్లు; చేసి= 
ఆచరించి; చండాలుండు= కడజాతివాడు; శూ(ద్రుండు= నాలుగవజాతివాడు; అగున్‌= అవుతాడు; నూజు మడుంగులు= 
వందరెట్టు;: అనుష్టించి= (శ్రద్దతో చేసి; శూ(ద్రుండు= శూద్రుడు; వైశ్యుండు= మూడవవర్గంవాడు; అగున్‌= అవుతాడు; వేయి 
మడుంగులు= వేయిరెట్టు; ఆచరించి= చేసి; వైశ్యుండు= వైశ్యవర్షంవాడు; క్షత్రియుండు= క్షత్రియవర్లంవాడు; అగున్‌= 
అవుతాడు; ఆ+పుణ్య+ఆచరణంబునకున్‌= ఆ పుణ్యమైన పనికి; పదివేలు మడుంగులు= పదివేలరెట్టు; నిర్వర్తించి= చక్కగా 
ఆచరించి; క్షత్రియుండు= రెండవవర్లంవాడు; దుర్‌బ్రాహ్మణుండు= చెడ్డబాపడు; అగున్‌= అవుతాడు; ఆ నియమంబునకున్‌= 
అటువంటి నిష్టకు; లక్షమడుంగులు= లక్ష రెట్టు; చల్సి= చేసి; శమ, దమ, సత్య+అహింసలన్‌= లోపలియిం(ద్రియాలను కట్టడి 
చేయటం, వెలుపలి ఇంద్రియాలను జారిపోనీకుండటం, అబద్దాలాడకపోవటం, ఎవరికీ దేనికీ బాధ కలిగించకుండటం అనేవాని 
చేతనూ, అమాత్సర్యంబునన్‌= ఇతరుల మేలును చూడలేకపోవటం అనే స్వభావం లేకపోవటం చేతనూ; ఆర్య, (బ్రాహ్మణ 
హృదయంబులు= ఉత్తమ స్వభావం కల బ్రాహ్మణుల హృదయాలను; సదయంబులు= రక్షించాలి అనేభావన కలవిగా; 
కావించి= చేసి; దుర్‌బ్రాహ్మణుండు= పుట్టుకచేత మాత్రమే (బ్రాహ్మణుడైనవాడు; సత్‌+బ్రాహ్మణుండు= ఉత్తముడైన విపుడుగా; 
అగున్‌= అవుతాడు; ఇట్టు= ఈ విధంగా; (బ్రాహ్మణ్యంబు= (బ్రాహ్మణుడు కావటం; అల(తులన్‌= తక్కువతీరు కర్మలచేత; 
పడయన్‌+వచ్చునే= పొందనగునా? పడసియున్‌= పొందికూడా; అది= ఆ బాపనితనం; చెడక+ఉండన్‌= చెడిపోకుండా; 
నడపన్‌= (ప్రవర్తింపజేయటం; శక్యంబు+అగునే= సాధ్యం అవుతుందా? అనేక జన్మంబులన్‌= పెక్కు పుట్టుకల తరువాత; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 35 


ఒక+అప్పుడు= ఒకపుట్టుకలో; (బ్రాహ్మాణజన్మంబున్‌= (బ్రాహ్మణుడుగా పుట్టటం; ఒందియున్‌= పొందికూడా; కొందణు= 
కొంతమంది; ధనవాంఛా విషయ తౌల్య+ఆదులన్‌= ధనం మోది కోరిక, ఇం(దియాలకు సంబంధించిన శబ్దముమొదలైనవాని 
యందలి చపలత్వం మొదలైనవానిచేత, తత్‌+ఆచారంబున్‌= ఆ (బ్రాహ్మణుని నడవడిని; దిగన్‌+విడిచి= పూర్తిగా వదలివైచి; 
చెడుదురు= పాడైపోతారు; ఇట్టి మహా పదంబున్‌= ఇటు వంటి గొప్పస్టితిని; కోరి= కాంక్షించి; నిన్నున్‌= నిన్ను; నీవు+అ= 
నీవే; ఏల= ఎందుకు; వినాశంబున్‌= పాడగుటను; ఒందించుకొనియెదవు= చేసుకుంటావు; ఈ తపస్‌+నిష్టన్‌= ఈ తపస్సునందలి 
మిక్కిలి శ్రద్దను; చాలించి= ఆపివేసి; తగు+అది= యోగ్యమైనదైన; ఒక్క వరంబున్‌= ఒక్కవరాన్ని; వేడుము= కోరుకో; 
అనియెన్‌= అన్నాడు; అనినన్‌= అట్టు పలికినా; వాడు= ఆ చండాలుడు; ఊరక+ఉన్నన్‌= బదులు చెప్పక ఉంటే; 
ఆఖండలుండు= దేవేంద్రుడు; అరిగెన్‌= వెళ్లి పోయాడు; వెండియున్‌= తరువాత. 


తాత్సర్యం: ఇటువంటి తపస్సునకు పదిరెట్లు తపస్సు చేసి చండాలుడు శూద్రుడౌతాడు. అతడు వందరెట్లు 
తపస్సు చేస్తే కాని వైశ్యుడు కాడు. అతడు వేయిరెట్టు చేస్తే క్షత్రియుడౌతాడు. అతడు పదివేల రెట్లు చేస్తే 
దుర్రాహ్మణుడు జొతాడు. అతడు లక్షరెట్టు చేస్తే కాని బ్రాహ్మణుడు కాడు. కనుక ఆ మహాపదవి అల్పులకు 
పొందరాదు. ఒకవేళ పొందినా నిలుపుకొనటం కష్టం. కొందరు వేలజన్మల తర్వాత బ్రాహ్మణులై పుట్టి కూడా 
ధనలోభాదులవలన చెడిపోతున్నారు. కనుక నీ తపస్సు వదలిపెట్టుము' అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. 
తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క, అంగుష్ట మొకటి మోపి, మ । తంగుండు నూటేండ్లు సేసె. దపము నియతిమై. 

నంగము తో లస్టులతో | సంగతముగ( దోంప, వెక్కసముగా నరముల్‌. 98 
ప్రతిపదార్థం: మతంగుండు; అంగుష్టము= కాలిబొటనట్రేలు; ఒకటి మోపి= ఒకదానిపై నిలిచి; నూజు= వంద; ఏండ్డు= 
సంవత్సరాలు; నియతిమైన్‌ = నియమంతో; అంగము= అవయవం; తోలు= చర్మం; అస్టులతోన్‌= బొమికలతో; నరముల్‌= 
నరాలు; సంగతముగన్‌= అంటుకొన్నట్టు; వెక్కసముగాన్‌= కంటికిబరువుగా, భయంకరంగా; తో(పన్‌= కన్పించగా, తపము 
చేసెన్‌= తపస్సు చేశాడు. 
తాత్సర్యం: నూరేళ్ళు కాలిబొటనట్రేలిపై నిలిచి, శరీరంలో తోలు, ఎముకలు, నరాలు తప్ప ఏమీ మిగులకుండు 
నంతగా భయంకరంగా కన్సించేంత వరకు తపస్సు చేశాడు. 


విశేషం: ప్రతి పద్యంలోనూ తిక్కనగారు కావాలని తెలుగు పదాలు వాడటం గమనించాలి. ఉదా; తోలుకు బదులు చర్మం 
వాడవచ్చు. కాని అది సంస్కృతం. తపస్సు చేసి చిక్కి శల్యమైన బుద్దవిగ్రహాలు మనదేశంలో వచ్చాయి. పోల్చుకొనవచ్చును. 
ఆ. ఇట్లు సేసి శక్తి యెల్లను గడచన్న। నతండు, నేల వ్రాలె; నతిరయమున 

వచ్చి, యమరం బట్టి వాసవుం 'డక్కట! నీకు. జెప్పనయ్య! నెమ్మి నేను. 99 
ప్రతిపదార్థం: ఇట్టు చేసి= ఈ విధంగా చేసి; శక్తిఎల్లను= ఓపిక అంతా; కడచన్నన్‌= వట్టిపోగా; (కడ=చివరకు; చన్నన్‌= 
పోగా); అతండు= మతంగుడు; నేలన్‌= భూమిపై; (వ్రాలెన్‌= పడ్డాడు; వాసవుండు= ఇంద్రుడు; అతిరయమునన్‌= మిక్కిలి 


వేగంతో; వచ్చి; అమరన్‌= చక్కగా; పట్టి= పట్టుకొని; నేను; నీకున్‌; నెమ్మిన్‌= (ప్రేమతో; చెప్పనయ్య!= అయ్యా! చెప్పనా? 
(ఇదివరకే చెప్పాను కదా!) 


36 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఇట్టా తపస్సు చేసి అతని శరీరం శుష్కించి శక్తి అంతా క్షీణించిపోగా నేలపై కుప్పకూలిపోయాడు. 
(అప్పుడు) మిక్కిలివేగంతో ఇంద్రుడు వచ్చి అతడిని పడకుండా చక్కగా పట్టుకొని, అయ్యా! నే నిదివరకే 
చెప్పలేదా? 
వ. క్షత్రియాదులచేతనుం బట్టువడని బ్రాహ్మణశార్జూలంబుతోడి మేలంబు దక్కుము; నీకు నొక్కవరం బిచ్చెదం 
గైకొను' మని పల్కుటయు, నతం డొడంబడినం బరమాదరంబున. 100 
ప్రతిపదార్థం: క్షత్రియ+ఆదులచేతనున్‌= రాజులు మొదలైనవారికి కూడా; పట్టువడని= లభించని; బ్రాహ్మణశార్దూలంబు= 
బ్రాహ్మణత్వమన్న పులికి; తోడి= సంబంధించిన; మేలంబు= ఆట, నవ్వులాట; తక్కుము= వదలిపెట్టుము; నీకున్‌= నీకు; 
ఒక్క వరంబు= ఒక్క వరాన్ని; ఇచ్చెదన్‌= ఇస్తాను; కైకొనుము= తీసికొనుము; అని; పల్కుటయున్‌= చెప్పుగా; అతండు= 
ఆ మతంగుడు; ఒడంబడినన్‌= అంగీకరించగా; పరమ= గొప్ప; ఆదరంబునన్‌= (ప్రేమతో. 


తాత్సర్యం: క్షత్రియుడికి కూడా లభించని ఆ బ్రాహ్మణత్వమన్న పులితో ఆటలాడటం మానివేస్తే నీకొక వరమిస్తా' 
నని ఇంద్రుడంటే అతడూ సరే నన్నాడు. అప్పుడు ఇంద్రుడు (ప్రేమతో. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. చండదేవు( డన. బ్రశస్తి వహించి, సు । స్త్రీలు, పూజనంబు సేయం గామ 

రూపధారివై, నిరూపింప విహగభా। వంబుగల్లి, ప్రమదవర్తి వగుము”. 101 
ప్రతిపదార్థం: చండదేవుండు+అనన్‌= ఆ పేరుతో; ప్రశస్తి= కీర్తి; వహించి= మోసి; సు 'స్రీలు= మంచి ఆడువారు; 
పూజనంబు= పూజలు; చేయన్‌= చేస్తూ+ఉండగా; కామరూపధారివి+ఐ= ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలవాడివై; నిరూపింపన్‌= 
అందరు గుర్తించేటట్టుగా; విహగభావంబు= ఆకాశంలో ఎగిరే పక్షి స్వభావం; కల్గి= పొంది; ప్రమద= సంతోషంతో; వర్తివి= 
చరించేవాడవు; అగుము= కమ్ము. 
తాత్సర్యం: చండదేవుడనే పేరుతో కీర్తిశాలివై (స్త్రీల పూజలందుతూ కామరూపంతో పక్షిభావం పొంది సంతోషంతో 
విహరించుము'. 
క. అని వరమిచ్చి, మహేంద్రుడు । సనియె' ననిన విని, యజాతశత్రుండు గాంగే 

యునితో 'బ్రాహ్మణ్యము పెటి । జనులకు బొందంగ ని ట్ల శక్యం బేనిన్‌. 102 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; వరము+ఇచ్చి= కోరిన కోరిక తీర్చి; మహేంద్రుండు= ఇంద్రుడు; చనియెన్‌= వెళ్ళాడు; 
అనినన్‌= చెప్పగా; విని; అజాత= పుట్టని, లేని; శత్రుండు= శత్రువులు కలవాడు (శత్రువు లేనివాడు ధర్మరాజు); గాంగేయునితోన్‌= 
గంగాతనయుడైన భీష్ముడితో; పెఖి= ఇతర; జనులకున్‌= వర్గాలవారికి; (బ్రాహ్మణ్యము= బ్రాహ్మణత్వం; పొందంగన్‌= 
పొందటం; ఇట్టు= ఈ విధంగా; అశక్యంబు+ఏనిన్‌= సాధ్యం కాకపోతే. 
తాత్సర్యం: అని వరమిచ్చి ఇంద్రుడు వెళ్ళాడని విన్న ధర్మరాజు భీష్ముడిని ఇట్టా ప్రశ్నించాడు. “ఇతరుల కీ విధంగా 
(బ్రాహ్మణత్వం పొందరానిదే అయితే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అజాతశత్రువు అంటే ఇతడిని దుర్యోధనాదులు శత్రువుగా చూచారు తప్ప ఇతడు వారి నట్టా చూడలేదని అర్థం. 
ఎవడి మనస్సులో ద్వేషం, విరోధం లేవో వా డజాతశత్రువు. అశోకుడు, గాంధీ, బుద్దులూ ఇట్టివారే. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 37 
విశ్వామిత్రునకు బ్రాహ్మణ్యంబు గలిగిన తెజణుంగు (సం. 13-3-11) 
వ. విశ్వామిత్రుం డెట్లు వొందె? నత్తెజం గెలింగింపవే!' యని యడిగిన నన్నరదేవునకు దేవవ్రతుం డిట్లనియె.1 03 


ప్రతిపదార్థం: విశ్వామిత్రుండు= విశ్వానికంతా స్నేహితుడైన బుషి ఎట్టు= ఏ విధంగా, పొందెన్‌= (బ్రాహ్మణత్యాన్ని పొందాడో; 
ఆ+తెజంగు= ఆ పద్దతి; ఎజింగింపవే= తెల్పవే; అని; అడిగినన్‌= అడుగగా; ఆ నరదేవునకున్‌= ఆ రాజునకు; దేవవ్రతుండు= 
భీష్ముడు; ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: బ్రాహ్మణత్వం ఇతరవర్ణాలవారికి లభ్యం కాదన్నావు కదా! మరి విశ్వామిత్రు డెట్టా పొందగలిగాడో 
చెప్పుము” అని అడిగిన ధర్మరాజుతో భీష్ము డిట్టా అన్నాడు. 


సీ, 'జాహ్నవీదేవికి జనకు(డై వెలసిన | జహ్ముని కులమున సంభవించె 
గాధినా€ బ్రకట భూకాంతు. ; డాతనిపుత్రి । యగు సత్యవతి. దన కాలి గాంగ 
నిమ్మని యర్థించె నమ్మహీశ్వరు బుచీ । కుం డనుముని; భృగుకులవరేణ్యు( 
డతని కీ నొల్ల కప్పతి దనకూ(తున । కుంకువగాం, జెప్పెనొక్క కర్ణ 


తే. మసితమై తెలుపారెడు హరులు వేయి । మానియై భార్గవుండు దేరయబూని వరుణు 
గానం జని యవ్విధము ఘోటకముల వేండె | నాత( డిచ్చుట కొడ(బడి యతనితోడ. 104 


ప్రతిపదార్థం: జాహ్నవీదేవికిన్‌= గంగాదేవికి; జనకుండు+ఐ= తండ్రి అయి; వెలసిన= (ప్రకాశించిన; జహ్నుని కులమునన్‌= 
జహ్నడన్న ముని వంశంలో (జహ్నుడి కూతురు కనుక జాహ్నవి అని పేరు వచ్చింది); గాధినాన్‌= గాధి అన్న పేరు 
కలవాడుగా; ప్రకట= అందరకు తెలిసిన; భూకాంతుండు= రాజు (భూమికి పాలకుడు); సంభవించెన్‌= జన్మించాడు; అతని 
పుత్రి= అతడి కుమార్తె. అగు; సత్యవతి= సత్యవతి అనే పేరుగలది (సత్యం కలది); తనకున్‌= బుచీకు డన్న మునికి; 
ఆలికాంగన్‌= భార్యకాగా; బుచీకుండు+అనుముని; భృగుకులవరేణ్యుండు= భృగుకులంలో శ్రేష్టుడు; ఆ+మహీశ్వరున్‌= ఆ 
రాజైన గాధిని; అర్జించెన్‌= కోరాడు; తనకూంతును= తన కుమార్తెను; అతనికిన్‌= బుచీకునకు; ఈన్‌= ఇవ్వటానికి; ఒల్లక= 
ఇష్టపడక; ఉంకువగాన్‌= ఓలిగా, శుల్కం కాగా; ఒక్క కర్ణ్షము= ఒక చెవి; అసితము+ఐ= నల్లనిదై; తెలుపు+ఆరెడి= స్వచ్చమైన 
తెలుపుగల; హరులు= గుర్రాలు; వేయి= సహస్రం; చెప్పెన్‌= బుచీకుడికి గాధి ఆ విధంగా చెప్పాడు; మాని+ఐ= పౌరుషంగలవాడై; 
భార్గవుండు= భృగు కులంలో పుట్టిన ఆ బుచీకుడు; తేరన్‌= తెచ్చుటకు; పూని= పూనుకొని; వరుణున్‌= వరుణదేవుని; 
కానన్‌= చూడగా; చని= వెళ్ళి; ఆ విధము= అలాంటి; ఘోటకములన్‌= గుర్రాలను; వేండెన్‌= ప్రార్థించెను; ఆతండు= ఆ 
వరుణుడు; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; ఒడయబడి= అంగీకరించి; అతని తోడన్‌= బుచీకుడితో. 


తాత్సర్యం: జాహ్నవీదేవికి తండ్రి అయిన జహ్నడికులంలో గాధి అనేవాడు జన్మించాడు. అతడి కూతురు 
సత్యవతి. ఆమెను భృగుకులంలో పుట్టిన బుచీకు డనేవాడు భార్యగా నిమ్మని ఆమె తండ్రి గాధిని కోరాడు. గాధికి 
ఇష్టం లేదు. అందుకని ఒక చెవి నల్లగా ఉన్న తెల్లని వేయి గుర్రాలను శుల్కంగా తెస్తే, ఇస్తా నన్నాడు. అభిమాన 
ధనుడైన బుచీకుడు వరుణుడి దగ్గరకు వెళ్ళి యాచించాడు. ఆయన ఇవ్వటానికి ఒప్పుకొని -ఈ (క్రింది విధంగా 


అన్నాడు. 


విశేషం: ఆ రోజులలో ఓలి ఇచ్చి వివాహం చేసికొనే ఆచార ముండేది. 


38 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “నీ వలసినప్పు డట్టి హ। యావలి ప్రభవించు నెచటనైని ననవుడున్‌ 
దీవించి యరిగి యమ్మని । దేవతటిని యుత్తరంపు( దీరమున( దగన్‌. 105 


ప్రతిపదార్థం: నీ= నీకు; వలసినప్పుడు= అవసరమైనప్పుడు; (నీకు అవసర మేర్పడినపుడు); అట్టి= అట్లాంటి; హయ+ఆవలి= 
గుర్రాల సమూహం; ఎచటన్‌+ఐనన్‌= నీవు కోరినచోట; (ప్రభవించున్‌= పుట్టుతాయి; అనవుడున్‌= అనగా; ఆ+ముని= ఆ 
బుచీకుడు; దీవించి= ఆశీర్వదించి; అరిగి= పోయి; దేవతటిని= గంగానది (దేవతా నది); ఉత్తరము+తీరమునన్‌= ఉత్తరదిక్కున 
ఉన్న ఒడ్డున; తగన్‌= చక్కగా 


తాత్సర్యం: 'నీ వెక్కడ కోరితే అక్కడ అట్లాంటి గుర్రాలు పుట్టుతాయి' అని వరుణు డన్నాడు. సంతోషించి ఆ 
బుచీకుడు వరుణుడిని ఆశీర్వదించి గంగానది ఉత్తరపుటొడ్డున. 


వ. నియతుండై తలంచిన తత్‌క్షణంబ గాధి చెప్పిన చందంబగు గుట్టంబులు వేయునుం బుడమిం బొలిచి నిలిచె; 
దానం గన్యాకుబ్దంబున కనతిదూరం బగు తత్రదేశం బశ్వతీర్థం బనం బరంగె; నమ్ముని కుమారుం డత్తురం 
గంబుల నిచ్చిన, నచ్చెరువును సంతోషంబును శాపభయంబును హృదయంబున ముప్పిరిగొనం దనపుత్రికి 
నుంకువగా నియ్యకొని. 106 


ప్రతిపదార్థం: నియతుండు+ఐ= నియమం కలవాడై; తలంచిన= అనుకొనగానే; తత్‌క్షణంబు+అ= వెనువెంటనే; గాధి 
చెప్పిన చందంబు+అగు= గాధి చెప్పినటువంటి; వేయునున్‌= వేయీ; పుడమిన్‌= భూమిపై; పొలిచి= సంభవించి; నిలిచెన్‌= 
నిలిచాయి; దానన్‌= అందువలన; కన్యాకుబ్దంబునకున్‌= ఆ పేరున్న దేశానికి; అనతి దూరంబు+అగు= కొంచెం దూరంలో 
ఉన్న; తత్‌ప్రదేశంబు= ఆ చోటు (గుర్రాలు పుట్టిన స్థలం); అశ్వతీర్థంబు= గుర్రాలు పుట్టిన పవిత్రస్థలం; అనన్‌= అన్నపేరున; 
పరరౌన్‌= వ్యాప్తి చెందెను; ఆ+ముని= ఆ ముని; కుమారుండు=కొడుకు; ఆ+తురంగంబులన్‌= ఆ గుర్రాలను; ఇచ్చినన్‌= 
ఇవ్వగా; అచ్చెరువును= ఆశ్చర్యం; సంతోషంబును= ఆనందమూ; శాపభయంబును= శపిస్తాడేమోనన్న భీతి; హృదయంబునన్‌= 
మనస్సునందు; ముప్పిరిగొనన్‌= ముప్పేటలు పడగా (మూడు పిరము - (త్రాడు మూడు పేటలుగా పేనటం); తన పుత్రికిన్‌= 
తన కూతురునకు; ఉంకువగాన్‌= శుల్కంగా (ఓలిగా); ఇయ్యకొని= అంగీకరించి, ఒప్పుకొని. 


తాత్సర్యం: నియమంతో సంకల్పించగానే వెంటనే గాధి చెప్పినవిధంగా వేయి గుర్రాలు నేలనుండి పుట్టి ఎదుట 
నిలిచాయి. దానివలన కన్యాకుబ్దానికి కొద్దిదూరంలో ఉన్న ఆ ప్రదేశం అశ్వతీర్థమని ప్రసిద్ది కెక్కింది. బుచీకుడు 
ఆ గుర్రాలను ఇచ్చాడు. గాధి సంతోషంలోనూ, ఆశ్చర్యంలోనూ, శాపభయంలోనూ మునిగిపోయాడు. ఆ 
ముప్పేటభావంతో కూతురుకు ఆ గుర్రాలను శుల్కంగా అంగీకరించాడు. 


తే. గాధి యమ్మునిపుత్తు శీఘమునం బెండ్లి । సేసె; నిట్లు, వరించి బుచీకు€ డధిక 
సమ్మదమున గృహస్థ ధర్మమ్ము నడపు । చుండి, సంతాన కాంక్ష, నయ్యువిదతోడ. 107 


ప్రతిపదార్థం: గాధి= గాధిరాజు; ఆ+మునిపుత్రున్‌= ఆ బుచీకుడికి; శీఘ్రమునన్‌= వెంటనే; పెండ్లిచేసెన్‌= వివాహం చేశాడు; 
బుచీకుండు= మునికొడుకు; ఇట్టు వరించి= ఈ విధంగా సత్యవతిని పెండ్లి చేసుకొని; అధిక= ఎక్కువ; సమ్మదమునన్‌= 
సంతోషంతో; గృహస్థ ధర్మమ్ము= గృహస్సుడి విధులను; నడపుచున్‌+ఉండి= నిర్వహిస్తూ; సంతానకాంక్షన్‌= సంతానంమీద 
కోర్కెతో; ఆ+ఉవిదతోడన్‌= భార్యతో. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 39 


తాత్సర్యం: రాజు బుచీకుడికి తన కూతురు సత్యవతి నిచ్చి వెంటనే పెండ్లి చేశాడు. ఆ ముని గృహస్థా శ్రమాన్ని 
సంతోషంతో నడుపుతూ, సంతానం కావాలనుకొని భార్యతో (అన్నాడు). 


వ. 'నీకుం బుత్రోత్పత్తి గావింపం జాలు చరువు సంపాదించెద ననియె(; దొల్లి దానితల్లి దనయల్లుని మహానుభావం 
బెటుంగుటంజేసి, యా సత్యవతితో 'నాకుం దనయుండు గలుగ, దయసేయునట్లుగా. బుణ్యకర్తయగు నీభర్తం 
బ్రార్థింపు' మనినయది గావున నమ్మాట యమ్ముద్దియ యతనికిం జెప్పిన నప్పరమధర్మపరుండు. 108 

ప్రతిపదార్థం: పుత్ర+ఉత్ప్సత్తి= కుమారుడి పుట్టుకను; కావింపన్‌+చాలు= కలిగించగలుగు; చరువు= హవ్యము, హోమం చేసే 
అన్నం; సంపాదించెదను= తెస్తాను; అనియెన్‌= అన్నాడు; తొల్లి= పూర్వం; దానితల్లి= సత్యవతి తల్లి; తన అల్టుని= తన 
అల్ల్బుడియొక్క; మహానుభావంబు= మాహాత్మ్యం, ఎబుంగుటన్‌+చేసి= తెలియటంచేత; ఆ సత్యవతితోన్‌= సత్యవతితో; 
నాకున్‌= నాకు; తనయుండు+కలుగన్‌= కుమారుడు పుట్టేట్లు;, దయచేయు+అట్టుగాన్‌= అనుగ్రహించేటట్టుగా; పుణ్యకర్త+అగు= 
పుణ్యకార్యాలు చేసేవాడైన; నీ భర్తన్‌= నీ పెనిమిటిని; ప్రార్థింపుము= నాకు మారుగా వేడుము; అనిన+అది= అని అడిగింది; 
కావునన్‌= కాబట్టి; ఆ+మాట= ఆ పలుకు; ఆ+ముద్దియ= ఆ ముగ్ద (నూతన వధువు); అతనికిన్‌ చెప్పినన్‌= అతడికి చెప్పగా; 
ఆ+పరమ= ఆ గొప్ప; ధర్మపరుండు= ధర్మబుద్ధి కలవాడు. 

తాత్సర్యం: బుచీకుడు (క్రొత్తగా కాపురానికి వచ్చిన) భార్యతో ఇట్లా అన్నాడు. నీకు సంతానా న్నివ్వగల చరువును 

సంపాదిస్తాను” అన్నాడు. అంతకుముందే సత్యవతి తల్లి - గాధి భార్య - తన అల్లుడు మహానుభావుడన్న సంగతి 

తెలిసినది కాబట్టి కూతురుతో చెప్పింది 'నాకు కొడుకును అను[గ్రహించుమని నీ భర్తతో చెప్పు' మని. ఆమె భర్తతో 

ఆ మాట చెప్పింది. ఆ ధర్మమూర్తి (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. రెండు చరువు లొనర్షి, యొక్కండు బ్రాహ్మ । ణత్వ మత్యుజ్వలముగ నొనర్ప, నొకటి 

రాజభావంబు నధిక తీవ్రముగ6 జేయ. । జాలునట్లుగ నిజతపశ్శక్తిం జేసె. 109 
ప్రతిపదార్థం: నిజ= (బుచీకుడు) తనయొక్క; తపః= తపస్సుయొక్క; శక్తిన్‌+చేసి= శక్తితో (తపశ్ళక్తివలన); రెండు 
చరువులు= రెండు హవ్యములు; ఒక్కండు= ఒకటి; అతి+ఉజ్ఞ్య లము గన్‌= మిక్కిలి వెలిగేటట్టుగా; (బ్రాహ్మణత్వము= 
(బ్రాహ్మణలక్షణం; ఒనర్పన్‌= చేయగా; ఒకటి= మరొకటి; రాజభావంబు= రాజత్వం; అధిక= మిక్కిలి; తీవ్రముగన్‌= తీవ్రంగా; 
చేయన్‌+చాలునట్టుగన్‌= చేయగలిగేటట్టు; చేసెన్‌= (రెండు చరువులను) నిర్మించాడు. 
తాత్పర్యం: ఒకటి గొప్పగా వెలిగే బ్రాహ్మణత్వం కల కుమారుడి నిచ్చేదీ, మరొకటి తీవ్రమైన రాజభావం కల 
కొడుకును కల్పించేదీ అయిన రెండు చరువులను బుచీకుడు నిర్మించాడు. 


వ. ఇట్లు గావించి, యా రెంటిని సత్యవతికిం జూపి, తత్రభావంబు వేజువేఐ యుపన్యసించి, క్షాత్రంబైన చరువు 
మీతల్లి కిచ్చి, బ్రాహ్మం బయిన దాని నీవు పుచ్చికొనుము. బుతుకాలంబున నీతల్లి యశ్వత్ధంబును, నీ 
వుదుంబరంబును నాలింగనంబు సేసి భక్తితో మీమీ చరువు లుపయోగించునది' యని నియోగించె; వారి 
యుపయోగంబు సమయంబున విధివశంబునంజేసి. 110 


40 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కావించి= ఏర్పాటుచేసి; ఆ రెంటినిన్‌= ఆ రెండింటినీ; సత్యవతికిన్‌= సత్యవతికి; చూపి= 
చూపించి; తత్‌ ప్రభావంబు= వాని గొప్పశక్తిని వేణు, వేణు+అ= విడివిడిగా; ఉపన్యసించి= వివరంగా చెప్పి; క్షాత్రంబు= 
క్షత్రియ సంబంధం; ఐన= అయిన; చరువున్‌= హవ్యమును; మోతల్లికిన్‌= మి అమ్మకు; ఇచ్చి= ఒసంగి; (బ్రాహ్మంబు= 
(బ్రాహ్మణసంబంధం; అయినదానిన్‌= అయినచరువును; నీవు= నీవు; పుచ్చికొనుము= తీసుకో; బుతుకాలంబునన్‌= నెలసరి 
బుతువుకాలంలో; నీతల్లి= మో అమ్మ; అశ్వత్సంబును= రావిచెట్టును; నీవు= నీవు; ఉదుంబరంబును= మేడిచెట్టును; ఆ 
లింగనంబు+చేసి= కౌగిలించుకొని; భక్తితోన్‌= గౌరవంతో; మోమో చరువులు= మోయిరువురకు విడిగా ఏర్పాటయిన 
హవ్యములను; ఉపయోగించునది= పుచ్చుకోండి; అని; నియోగించెన్‌= ఆజ్ఞాపించాడు; వారి ఉపయోగంబు సమయంబునన్‌= 
వారు అవి పుచ్చుకొనే వేళలో; విధివశంబునన్‌+చేసి= దైవం నిర్ణయం (ప్రకారం. 


తాత్సర్యం: భార్య కా రెండు చరువులను చూపించి, “ఇది బ్రాహ్మణ కుమారుడిని, ఇది క్షత్రియుడైన కొడుకును 
ఇస్తుందని, దేని కది చెప్పి నీ తల్లికి క్షత్రియ చరువు నిచ్చి, నీవు బ్రాహ్మణ చరువును తీసికొని బుతుకాలంలో 
నీవు మేడిచెట్టును, నీతల్లి రావిచెట్టును కౌగలించుకోవాలని చెప్పాడు. తరువాత వారుపయోగించేవేళ దైవవశాత్తుగా. 
క. చరువులు, నమ్మని చెప్పిన । తరువులు, వీడ్వడియె సుతకు. దల్లికి; నట్ల 

య్యిరువురు నుపయోగింపంగ6 । గరువులు దత్తత్ర్రకార కలితము లయ్యెన్‌. 111 
ప్రతిపదార్థం: ఆ+ముని= ఆ బుచీకుడు; చెప్పిన= చెప్పినటువంటి; చరువులున్‌= అన్నములు; తరువులున్‌= చెట్టూ; 
సుతకున్‌= కూతురుకు; తల్లికిన్‌= జననికిన్‌; వీడ్వడియెన్‌= మారిపోయాయి, తారుమారయ్యాయి; అట్టు= ఆ విధంగా; 


ఆ+ఇరువురు= ఆ ఇద్దరు; ఉపయోగింప(గన్‌= వాడుకోగా; కరువులు= గర్భాలు; తత్‌+ప్రకార= ఆయా విధంగా; ముని 
చెప్పినట్టుగా; కలితములు= కూడినవి; అయ్యెన్‌= అయినవి. 


తాత్పర్యం: బుచీకుడు చెప్పిన చరువులూ చెట్టూ తల్లీ కూతుళ్ళకు మారిపోగా, ఆ ఇద్దరకు గర్భాలు కూడా ఆ 
౧M భా య 

విధంగానే తారుమారయ్యాయి. 
వ. దివ్యబోధ మహనీయుండు గావున. 112 
ప్రతిపదార్థం: దివ్య= దేవతాసంబంధమైన; బోధ= జ్ఞానం చేత; మహనీయుండు= మహానుభావుడు; కావునన్‌= కాబట్టి. 
తాత్సర్యం: ఆ ముని దివ్యజ్ఞానం కల మహాత్ముడు కనుక. (తరువాతి పద్యంతో అన్వయం) 
ఆ. చ్యవననందనుండు సత్యవతీ గర్జ । భంగి సూచి, 'యకట! బ్రాహ్మణుండు 

గాడు, తరుణి! నీదు కడుపులోపలి బిడ్డ । క్రూరు(డైన రాచకొడుకు గాని.” 113 


ప్రతిపదార్థం: చ్యవన నందనుండు= చ్యవనుడి కొడుకు (బుచీకుడు); సత్యవతీ= సత్యవతియొక్క; గర్భభంగి= గర్భపద్దతి; 
చూచి= పరీక్షించి; తరుణి!= సత్యవతీ! (స్త్రీ); నీదు= నీయొక్క; కడుపులోపలి= కడుపులో ఉన్న; బిడ్డ= పిండం; బ్రాహ్మణుండు 
కాడు; క్రూరుడు+ఐన= కఠినుడైన; రాచకొడుకుగాని= క్షత్రియకుమారుడు తప్ప. 

తాత్సర్యం: బుచీకుడు తన భార్య గర్భపద్దతిని పరీక్షించి “తరుణీ! నీ కడుపులో పెరిగే బిడ్డ దుర్మార్గుడైన 
రాచకొడుకు తప్ప బ్రాహ్మణ కుమారుడు కాడు”. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 41 


వ. అని పలికి, చరుతరువ్యత్యాసంబున నట్లగుట దేటపడం జెప్పిన, నబ్లోటి యత్యంత విషాదవేదనాదాయమాన 
మానసయై. 114 


ప్రతిపదార్థం: అని; పల్కి= చెప్పి; చరు, తరు, వ్యత్యాసంబునన్‌= చరువు, చెట్టు తారుమారు కావటం వలన; అట్టు= ఆ 
విధంగా; అగుటన్‌= కావటం; తేటపడన్‌= స్పష్టంగా; చెప్పినన్‌= చెప్పగా; ఆ+బోటి= ఆమె (బోటి = ప్రీ; అత్యంత= మిక్కిలి; 
విషాద= దుఃఖంతో; దూయమాన= బాధపడుతున్న; మానస+ఐ= మనస్సు కలదై. 


తాత్సర్యం: చరువులు, చెట్లు తారుమారు కావటంవలన ఇట్లా జరిగిందని చెప్పటం విని ఆమె దుఃఖంతో 
బాధపడుతున్న మనస్సు కలదై.(తరువాతి పద్యంతో అన్వయం) 


క. 'నీకుం బుట్టెడు కొడుకు వి । వేకనిధీ! బ్రాహ్మణత్వ విరహితు. డైనన్‌ 

లోకము మెచ్చునె? యట్టులు । గాకుండంగం జేయు తపము గౌరవ మొప్పన్‌. 115 
ప్రతిపదార్థం: వివేకనిధీ!= దివ్యజ్ఞానవంతుడా!; నీకున్‌= నీవంటిమునికి; పుట్టెడు= జన్మించే; కొడుకు; బ్రాహ్మణత్వ 
విరహితుండు+ఐనన్‌= బ్రాహ్మణజాతిలక్షణాలు లేనివాడైతే; లోకము మెచ్చునె?= జనం మెచ్చుకొంటుందా? అట్టులు= ఆ 
విధంగా; కాకుండంగన్‌= కాని విధంగా; తపము= నీ తపస్సు; గౌరవము= గురుత్వం, గొప్పతనం; ఒప్పన్‌= వెల్లడి కాగా; 
చేయు= చేయుము. 
తాత్సర్యం: నీవు జ్ఞానసంపన్నుడవు. నీకు పుట్టే కొడుకు బ్రాహ్మణత్వం కోల్పోయినవాడైతే లోకం మెచ్చుకోదు. 
కనుక నీవు తపస్సు, గొప్పతనం స్పష్టపడేటట్టుగా అట్టా కాకుండా చేయుము! 

యు ౧ (30) 

తే. నాకు నివ్వర మి 'మృని నమ యగుడు, । 'వీడు బ్రాహ్మణు డగు గాక, వీని కొడుకు 

నందు రాజత్వ సంపద యతిశయిల్లు' । ననియెం గరుణార్థచిత్తుండై యత్తపస్వి, 116 
ప్రతిపదార్థం: ఈ+వరము= ఈ వరం; నాకున్‌ఇమ్ము+అని= నాకు ఇమ్మని; న(మ్ర= నమస్కరించుటకై వంగినది; 
అగుడున్‌= కాగా; ఆ తపస్వి= ఆ బుచీకుడు; కరుణా= దయతో, ఆధ్ద= మెత్తబడిన; చిత్తుండు+ఐ= మనస్సు కలవాడై; 
వీండు= నీ కొడుకు; బ్రాహ్మణుండు+అగున్‌+కాక!; వీని కొడుకు= నీ కొడుకు యొక్క కొడుకు; రాజత్వ సంపద= 
రాజలక్షణాల సమూహంతో; అతిశయిల్లున్‌= (ప్రకాశిస్తాడు; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: 'నాకు ఈ వరం (ప్రసాదించు'మని నమస్కరించగా ఆ ముని దయతో ఇట్లా అన్నాడు. వీడు 
బ్రాహ్మణుడౌతాడు. కాని వీడికొడుకు రాజలక్షణాలు కలవా డౌతాడు” అని వరమిచ్చాడు. 


వ. అ ట్లమ్ముని యావహించుట కతంబున సత్యవతీ పుత్త పాత్తులైన జమదగ్ని పరశురాములు గ్రమంబున 


బ్రహ్మక్షత్ర తేజోవిరాజితు లయిరి; గాధి భార్యకు జనియించి విశ్వామిత్రుండు. 117 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ఆ+ముని= ఆ బుచీకుడు; ఆవహించుట= ఆవరించటం; కతంబునన్‌= కారణంగా; 
సత్యవతీ పుత్రపౌత్రులైన= సత్యవతికి కొడుకు, మనుమలైన; జమదగ్ని పరశురాములు; క్రమంబునన్‌= వరుసగా; (బ్రహ్మ 
క్షత్ర బ్రాహ్మణ, క్షత్రియ; తేజోవిరాజితులు= తేజస్సుతో ప్రకాశించినవారు; అయిరి= అయ్యారు; గాధిభార్యకున్‌ జనియించి= 
గాధి భార్యకు పుట్టి; విశ్వామిత్రుండు. 


42 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ విధంగా ఆ ముని ఆనతిచ్చిన విధంగా సత్యవతికి (బ్రాహ్మణుడైన జమదగ్ని కొడుకుగా, క్షత్రియ 
తేజస్సుతో పరశురాముడు మనుమడై పుట్టాడు. గాధిభార్యకు విశ్వామిత్రుడు జన్మించాడు. 


విశేషం: విశ్వామిత్రకథ కిది మొదలు. అతడు రాజై బ్రాహ్మణత్వం పొందటానికి హేతువుగా చెప్పబడిన పూర్వకథ. 
ఆవహించటమంటే తన తేజస్సుతో సంతానాన్ని ఆవరించి వారి భవిష్యత్తులు తారుమారు చేయటం. 113వ పద్యంలో చెప్పిన 
క్రూరుడైన రాచకొడుకును మనుమడిగా మార్చటం. 


క. నరనాథుండై యుండియు. | జరు తరు గుణ సంక్రమమున సద్దాహ్మణతా 

స్పురణంబు వడసెం దపమును | గరమధికం బతనియందు( గలిగె. గుమారా!'. 118 
ప్రతిపదార్థం: కుమారా!= నాయనా! (ధర్మరాజా; నరనాథుండు+ఐ= రాజై (ప్రజలకు పాలకుడై), ఉండియున్‌= ఉండికూడా; 
చరు= చరువుయొక్క; తరు= చెట్టుయొక్క; గుణసంక్రమమునన్‌= గుణాల తారుమారుచేత; సత్‌=మంచి; బ్రాహ్మణతా= 
బ్రాహ్మణత్వంయొక్క; స్ఫురణంబు= స్ఫురణ (మనస్సును డ్రేరేపించే సూక్ష్మస్వభావం); పడసెన్‌= పొందాడు; అతనియందున్‌= 
అతడిలో; తపమును= తపస్సుకూడా; కరము= మిక్కిలి; అధికంబు= ఎక్కువ; కలిగెన్‌= కలిగింది. 
తాత్పర్యం: ధర్మరాజా! రాజై కూడా చరుతరు గుణాల తారుమారుచేత అతడిలో బ్రాహ్మణత్వ స్పురణ, తపశ్శక్తి 
మిక్కిలి ఎక్కువగా కలిగాయి”. 


విశేషం: రాజు కావటం రాజుకొడుకైనందున, బుషి కావటం బుచీకుడి వరంవలన. ఇది లోపల స్ఫురణ. బూడిదలో 
నిప్పురవ్వవలె గాలికి మండి మంటలైనట్టు అణగిఉన్న స్ఫురణ (క్రమంగా బుషిత్వంగా పరిణమించింది. 


ఇంతటితో ఈ కథ త్రెంచివేయటం జరిగింది. తర్వాతి కథ రామాయణంలో, భారతంలో ఇతర పర్వాలలో 
చెప్పబడింది. ఏ కథ ఎంతవరకు, ఎక్కడ చెప్పాలో కవి చేసికొన్న పథకాన్ని అనుసరించి ఉంటుంది. వ్యాసమహర్షి భారత రచనా 
ప్రణాళికలో ఇట్లాంటి విశేషాలు చాలా కన్పిస్తాయి. 


వీతహవ్యుం డనురాజునకు బ్రాహ్మణత్వంబు గలిగిన ప్రకారము (సం. 13-8-1 (కుంభ) 


వ. అనిన విని, ధర్మజుండు 'వీతహవ్యుం డనురాజు బ్రాహ్మణత్వంబు( బడసె నని విందు; నత్తెటిం గెటింగింపు' 
మనవుడు నతనికి శంతనునందనుం డిట్లనియె; 'మనుసంభవు(డైన శర్యాతి యన్వయంబున హైహయుండను 
నొక్క జనపతి జనియించి వత్సదేశాధీశుండై పొలిచె, నాతనికి వీతహవ్య నామంబునుం గలిగియుండు; 
దదీయభార్యలు పదుండ్రు; వారలు వీరులుం బ్రబలులు నగు పుత్తుల నూర్వురం గాంచి; రమ్మహారథులు విక్రను 
కుతూహలంబున. 119 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని భీష్ముడు పలుకగా ఆలకించి; ధర్మజుండు; వీతహవ్యుండు+అనురాజు= వీతహవ్యుడనే 

నరపాలుడు; (బ్రాహ్మణత్యంబున్‌= (బ్రహ్మణుతనమును; పడసెన్‌= పొందెను; అనివిందున్‌= అని విన్నాను; ఆ+తెజంగు= 


ఆ విధం; ఎజింగింపుము= తెలుపుము; అనవుడున్‌= అని ధర్మజుడు అడిగినమోదట; అతనిన్‌= ధర్మపుత్రునకు; 
శంతనునందనుండు= శంతనుని కొడుకు భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు; మనుసంభవుండు+ఐన= 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 43 


మనువు వలన జన్మించిన; శర్యాతి= శర్యాతి అనువానియొక్క; అన్వయంబునన్‌= వంశంలో; హైహయుండు+అను= 
హైహయుడనే; ఒక్కజనపతి= ఒకరాజు; జనియించి= పుట్టి; వత్సదేశ+అధి+-ఈశుండు+ఐ= వత్సదేశమునకు రాజై; పొలిచెన్‌= 
కీర్తి పొందాడు; అతనికిన్‌= ఆ హైహయునకు; వీతహవ్యనామంబునున్‌= వీతహవ్యుడనే పేరు కూడా; కలిగి ఉండున్‌= లభించి 
ఉండేది; తదీయ భార్యలు= అతనియొక్క పెండ్డాలు; పదుండ్రు= పదిమంది; వారలు= ఆ వీతహవ్యుని పెండ్డాలు; వీరులున్‌= 
శూరులూ; (ప్రబలులున్‌+అగు= మిక్కిలి బలము గల్గిన; నూర్వురన్‌+పుత్రులన్‌= వందమంది కొడుకులను; కాంచిరి= 
పొందిరి; ఆ+మహారథులు= ఆ గొప్పవీరులు; విక్రమ కుతూహలంబునన్‌= శౌర్యోత్సాహంతో; 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు 'వీతహవ్యు డనేరాజు బ్రాహ్మణత్యాన్ని పొందా డని వింటాం. ఆ సంగతి 
తెలుపుము” అని అడుగగా అతడితో భీష్ముడిట్లా అన్నాడు. మనువుకు పుట్టిన శర్యాతివంశంలో హైహయుడు అనే 
రాజు పుట్టి, వత్సదేశాధీశుడై వెలుగొందాడు. అతడికి వీతహవ్యుడు అనే మరొకపేరు కూడా ఉండేది. అతడి 
పదిమంది భార్యలు వీరులైన నూరుమంది పుత్రులను కన్నారు. ఆ మహారథులు పరాక్రమ (ప్రదర్శన 
కుతూహలంతో.(తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, హర్యశ్వు( గాశీశు నాజికి( బిలిపించి, | యొక్క యుమ్మడి లావు నుక్కు మెబియ( 
బొదివి చంపిరి, వానిపుత్తుండు పట్టంబు । గట్టె, సుదేవుండు గ్రమ్మజింగ 
నురవడి నరిగి, యద్దరణీశు ననిం దెగ। జూచి, రాహైహయసుతులు గడిమి, 
నాతని నందను డగు దివోదాసుండు । రాజైన నమ్మహీరమణుమీ(ద 


తే. నడచి, వారు ఘనరణం బొనరించి సై । న్యంబు ద్రుంచి,రోడి యతండు వాతి, 
ప్రకటసంయమిని భరద్వాజ మునిం గని | యధికభక్తి నతని నాశ్రయించి. 120 


ప్రతిపదార్థం: హరి+అశ్వున్‌= ఆ పేరుగలరాజును (పచ్చని గుర్రాలు కలవాడు); కాశీ+-ఈశున్‌= కాశీరాజును; ఆజికిన్‌= 
యుద్దానికి; పిలిపించి= పిలిపింపజేసి; ఒక్క ఉమ్మడిన్‌= ఒకేసారి హఠాత్తుగా; లావున్‌= బలం; ఉక్కు= శక్తి మెజయన్‌= 
ప్రకాశించగా; పొదివి= క్రమ్ముకొని, మీదపడి; చంపిరి; వానిపుత్రుండు= వాడి కొడుకు; సుదేవుండు= సుదేవుడు; పట్టంబున్‌= 
రాజ్యపాలనను; కట్టెన్‌= కట్టుకొన్నాడు; (క్రమ్మణుంగన్‌= మరల; ఆ హైహయసుతులు= ఆ హైహయుడి కొడుకులు; ఉరవడిన్‌= 
వేగంగా; అరిగి= వెళ్ళి; ఆ+ధరణీ+-ఈశున్‌= ఆ భూమికి పతిని, సుదేవుడిని; అనిన్‌= యుద్దంలో; కడిమిన్‌= మగతనంతో, 
పౌరుషంతో; తెగన్‌= చచ్చేటట్టు; చూచిరి= చేశారు (తెగంజూచిరి= చంపారు); ఆతని= సుదేవుడి; నందను(డు= కొడుకు; 
అగు= అయిన; దివోదాసుండు= ఆ పేరుగలవాడు; రాజు+ఐనన్‌= రాజు కాగా; ఆ+మహీ+రమణుమీందన్‌= ఆ భూమికి 
పతిఅయిన వాడిమీద; వారు= ఆ హైహయసుతులు; నడచి= దండెత్తి; ఘన= గొప్పు రణంబు= యుద్దం; ఒనరించి= చేసి; 
సైన్యంబున్‌= సేనను; త్రుంచిరి= చంపారు; అతండు= ఆ దివోదాసుడు; ఓడి= ఓడిపోయి; పాటీ= పారిపోయి; ప్రకట= గొప్ప; 
సంయమినిన్‌= (ప్రసిద్దుడైన మునిని (ఇం(ద్రియనిగ్రహం కలవానిని); భరద్వాజమునిన్‌= భరద్యాజుడన్న మునిని; కని= దర్శించి; 
అధిక భక్తిన్‌= గొప్పభక్తితో; అతనిన్‌+ఆ(శ్రయించి= ఆతని ఆశ్రయం పొంది. 


తాత్సర్యం: కాశీరాజైన హర్యశ్వుడిని యుద్దానికి పిలిపించి ఒకేసారి అందరూ పైబడి పరాక్రమంతో చంపారు. 
అతడి తరువాత అతడి కొడుకు, సుదేవుడనే వాడు పట్టం కట్టుకోగా, మరల అతడినీ చంపారు. అతడి కొడుకు 
దివోదాసు డనేవాడు రాజైనాడు. వాడి మీదకు పోయి మరల వాడినీ ఓడించగా వాడు పారిపోయి ప్రసిద్దమునీ శృరుడైన 
భరద్యాజమునిని ఆ(శయించాడు. 


44 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. తనకులము వీతహవ్యుని | తనయులచే. ద్రుంపంబడుట దగ నెలి(గింపన్‌ 

విని, యత 'డోడకు, నీ కొక ।; తనయుని గల్పింతు రిపువిదారణ నిపుణున్‌'. 121 
ప్రతిపదార్థం: తనకులము= తన వంశమంతా; వీతహవ్యుని తనయులచేన్‌= వీతహవ్యుని కొడుకులచేత; (త్రుంపన్‌+పడుటన్‌= 
చంపబడటం; తగన్‌= స్పష్టంగా; ఎజింగింపన్‌= తెలుపగా; అత(డు= ఆ భరద్వాజుడు; విని= ఆలకించి; ఓడకు= భయపడకు; 


నీకున్‌= నీకు; ఒక తనయునిన్‌= ఒక కొడుకును; రిపు= శత్రువులను; విదారణ= చంపటంలో; నిపుణున్‌= నేర్పరిని; 
కల్సింతున్‌= సృష్టిస్తాను. 


తాత్సర్యం: తన వంశాన్ని వీతహవ్యుడి కొడుకులు చంపటం విన్సించగా ఆ భరద్వాజముని విని 'ఛభయపడకుము. 
నీకొక శృత్రుసంహారి అయిన కొడుకును సృష్టిస్తాను'. (అన్నాడు) 


వ. అని పుత్రకామేష్టి సేసినం బ్రభవించిన పుత్తుం డప్పుడ పదుమూండేండ్ల ప్రాయంబువాండయ్యె. బ్రతర్దన 
నామధేయుం డక్కుమారుం డమ్మహాత్ముని యనుగ్రహంబున వేదంబులు ధనుర్వేదంబును వేగంబ 
యధిగమించి. 122 

ప్రతిపదార్థం: అని= అనిపల్కి; పుత్రకామ+ఇష్టి= పుత్రులను కోరిచేసే యజ్ఞం; చేసినన్‌+చేయగా; (ప్రభవించిన= పుట్టిన; 
పుత్రుండు; పదుమూడేండ్ల 'ప్రాయంబువాండు= పదమూడుసంవత్సరాల వయసు కలవాడు; అయ్యెన్‌; 'ప్రతర్షన= (ప్రతర్హనుడన్న; 
నామధేయుండు= పేరుగలవాడు; ఆ+కుమారుండు= ఆ పుత్రుడు; ఆ+మహాత్ముని= ఆ మహానుభావుడి; అను[గ్రహంబునన్‌= 
దయతో; వేదంబులు= వేదాలు; ధనుః+వేదంబును= విలువిద్యను; వేగంబు+అ= త్వరగా; అధిగమించి= అభ్యసించి (పొంది). 
తాత్సర్యం: అని పుత్రుడిని కలిగించే యజ్ఞం చేసి ప్రతర్రనుడనే పేరుగల కొడుకును సృష్టించాడు. అతడు పుట్టటం 
తోటే పదమూడేళ్ళవాడుగా పుట్టి వేదాలను, విలువిద్యను నేర్చాడు. 


చ. మునికృప నావహింప(గ సముజ్జ్వల తేజము. బొంది ప్రీతిమై 
జనకు(డు యౌవరాజ్యపద సంగతు జేసినం బేరి యవ్విభుం 
డనుమతి సేయ నెత్తి చని, యాజిముఖంబున వీతహవ్య నం 
దనతతి నెల్ల గీటడంచె దర్ప మెలర్పంగ నశ్రమంబునన్‌. 123 


ప్రతిపదార్థం : ముని కృపన్‌= ముని దయతో; సముజ్ఞ్యల= మిక్కిలి ప్రకాశించే; తేజమున్‌= (ప్రకాశం, తేజస్సు; ఆవహింపం 
గన్‌= ఆవరింపగా ((క్రమ్ముకొనగా); పొంది= లభ్యమైన దానిని తీసికొని; జనకుండు= తండ్రి; ప్రీతిమైన్‌= ప్రేమతో, సంతోషంతో; 
యౌవరాజ్య పదసంగతున్‌= యువరాజపట్టస్థితి కలవాడినిగా; చేసినన్‌= చేయగా; పేర్చి= విజృంభించి; ఆ+విభుండు= ఆ రాజు 
(తండ్రి); అనుమతిచేయన్‌= ఆజ్ఞాపించగా; ఎత్తి= దండెత్తి; చని= పోయి; ఆబిముఖంబునన్‌= యుద్దరంగంలో; వీతహవ్య= 
వీతహవ్యుడి యొక్క; నందన= కుమారుల; తతిన్‌= సమూహాన్ని; ఎల్లన్‌= అందరినీ; దర్పము= గర్వం; ఎలర్బంగన్‌= 
ప్రకాశించగా; అ(శ్రమంబునన్‌= తేలికగా; గీటడణెన్‌= చంపాడు. 


తాత్సర్యం: మునిదయతో ఆవరించిన తేజస్సును పొంది, తండ్రి తనను యువరాజును చేసి ఆజ్ఞాపించగా దండెత్తి 
పోయి వీతహవ్యుడి కొడుకుల నందరినీ అవలీలగా శౌర్యంతో చంపాడు. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 45 


క. తనయుల దెగటార్డి వడిం । దనమీ(దం గవిసినం బ్రతర్దను శౌర్యం 
బున కలికి వీతహవ్యుం । డనయము వెస( బాటి భృగువునాశ్రమమునకున్‌. 124 
ప్రతిపదార్థం: తనయులన్‌= కొడుకులను; తెగటార్చి= చంపి; వడిన్‌= వేగంగా; తనమీ(దన్‌= తనమీదకు; కవిసినన్‌= 


దూకగా; వీతహవ్యుండు= రాజు; ప్రతర్హను శౌర్యంబునకున్‌= (ప్రతర్దనుని విక్రమమునకు; అలికి= భయపడి; అనయమున్‌= 
మిక్కిలి; వెసన్‌= వేగంగా; భృగువు నాశ్రమమునకున్‌= భృగుమహర్షి ఆశ్రమానికి; పాటెన్‌= పరుగెత్తాడు. 


తాత్సర్యం: ప్రతర్హనుడు కొడుకులనందరినీ చంపి వీతహవ్యుడి మీదకు దూకగా, అతడు భయపడి భృగుమహర్షి 
ఆశ్రమానికి పారిపోయాడు. 


ఆ. పాతి, భీతి దోంపంబల్క నమ్ముని తన । దైన శిష్య సమితి లోన నునిచె 

నతనిం గాశిరాజసుతుండును, వెనువెంట । దగిలి యచటి కరిగి, తగువిధమున. 125 
ప్రతిపదార్థం: పాటి= పరుగెత్తి; భీతి= భయం; తోయన్‌= స్పష్టపడేటట్టు; పల్కన్‌= పలుకగా; ఆ+ముని= ఆ ముని; అతనిన్‌= 
వీతహవ్యుడిని; తనదైన= తనయొక్క; శిష్యసమితిలోనన్‌= శిష్య సమూహం లోపల; ఉనిచెన్‌= దాచాడు; కాశిరాజసుతుండును= 


కాశీరాజు కొడుకు ప్రతర్షనుడు కూడా; వెనువెంటన్‌= అతని వెనుకనే; తగిలి= వెంబడించి; అచటికిన్‌= ఆ భృగుని 
ఆశ్రమానికి; అరిగి= వెళ్ళి; తగువిధమునన్‌= తగిన పద్దతిగా. 


తాత్సర్యం: పారిపోయి భయం తోపగా పలికినంతనే ఆ ముని అతడిని తన శిష్య సమూహంలో దాచాడు. 
కాశీరాజు కొడుకు కూడా వెన్నంటి ఆ(శమానికి వచ్చి తగురీతిగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. మునిపతికిని వినయము సే । సిన నిట రాకకు గతంబు సెప్పు మనియె న 
జ్ఞనవంద్యు( డక్కుమారుం । 'డనఘా! మధ్యస్థవృత్తివై వినవలయున్‌'. 126 
ప్రతిపదార్థం: మునిపతికిని= మునిరాజునకు; వినయముచేసినన్‌= నమస్కరించగా; ఆ+జనవంద్యు(డు= ఆ జనులకు నమస్కరించ 


దగిన మునిరాజు; ఇట రాకకున్‌= ఇచటికి వచ్చుటకు; కతంబు= కారణం; చెప్పుము+అనియెన్‌= చెప్పుము అన్నాడు; ఆ+కుమారుండు= 
ఆ కాశీరాజు కొడుకు; అనఘా!= పాపం లేనివాడా!; మధ్యస్థవృత్తివై= నడుమసాక్షివై; వినవలయున్‌= వినాలి. 


తాత్సర్యం: మునిశ్రేష్టుడికి నమస్కరించినంతనే ఆయన నీ విక్కడకు వచ్చిన కారణ మే?'మని అడిగాడు. ఆ 

రాజకుమారుడు 'మహాత్మా! నీవు మా మధ్య సాక్షివై వినాలి. 

వ. అని పలికి, తమకులంబు వీతహవ్యుని కొడుకులచేత నశించిన విధంబును, దాను వారల నందటి వ్రందించుట 
యును, వీతహవ్యుం డాహవంబునం దనకు నోడి పాటుటయును జెప్పి, 'మునీంద్రా! యారా జిటవచ్చె; నాతనిం 
బొలియించుటకై వచ్చితి” ననిన నత్తపోధనసత్తముండు. 127 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; తమకులంబు= తమ వంశం; వీతహవ్యుని కొడుకులచేతన్‌= వీతహవ్యుని కుమారులచేత; 


నశించిన విధంబును= నాశనమైన పద్దతిని; తాను= ్రతర్షనుడనే పేరుగల తాను; వారలన్‌+అందణన్‌= వారినందరినీ; 
('మందించుటయును= చంపటాన్నీ; వీతహవ్యుండు= వీతహవ్యుడు; ఆహవంబునన్‌= యుద్దంలో; తనకున్‌= తనకు; ఓడి= 


46 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరాజయం పొంది; పాణుటయును= పారిపోవటాన్నీ; చెప్పి= తెలియజేసి; ముని+ఇం(ద్రా!= మునులలో శ్రేష్టుడైనవాడా! 
ఆరాజు= ఆ వీతహవ్యుడనే నరపతి; ఇటన్‌= ఇచటికి; వచ్చెన్‌= వచ్చాడు; ఆతనిన్‌= అతనిని; పొలియించుటకై= రూపుమాపటానికై; 
వచ్చితిని= వచ్చాను; అనినన్‌= అని చెప్పగా; ఆ తపస్‌+ధన, సత్తముండు= తపస్సే ధనంగా గల గొప్పవాడైన ఆ భృగుమహర్షి 


తాత్సర్యం: అని చెప్పి తన వంశమంతా వీతహవ్యుడి కొడుకులచేతిలో నాశనం కావటం, తాను వాళ్ళ నందరినీ 
చంపటం, వీతహవ్యుడు యుద్దంలో తనచేత ఓడిపోయి పారిపోవటం చెప్పి 'మునీంద్రా! ఆ రాజిక్కడ దాక్కున్నాడు 
కనుక అతడిని చంపటానికై వచ్చాను” అని చెప్పగా విని ఆ మునిశ్రేష్ణుడు (అన్నాడు). 


క. “విను మిచ్చట నృపకుల సం । జనితుండు, లే; డింతయుం బ్రశస్త మహీదే 

వ నికాయమ; కనుంగొను'మని । తన శిష్య ప్రతతి. జూపె దయ చిగురొత్తన్‌. 128 
ప్రతిపదార్థం: వినుము= (విషయం చెప్పుతాను జాగ్రత్తగా) వినుము; ఇచ్చటన్‌= ఇక్కడ; నృపకుల= రాజవంశంలో; 
సంజనితుండు= పుట్టినవాడు; లేండు; ఇంతయున్‌= వీరంతా; (బ్రశస్త= (శ్రేష్టమైన; మహీదేవ= భూదేవతల, (బ్రాహ్మణులయొక్క; 


నికాయము+అ= సమూహమే; కనుంగొనుము= చూడుము; అని= అట్టాచెప్పి; దయ= కారుణ్యం; చిగురు+ఒత్తన్‌= పల్లవించగా, 
చిగురించగా; తన శిష్య= తన శిష్యులయొక్క; (ప్రతతిన్‌= సమూహాన్ని, చూపెన్‌= చూపించాడు. 


తాత్సర్యం: 'చెప్పుతున్నాను వినుము. ఇక్కడ రాజవంశీయు డెవడూ లేడు. ఉన్న వారంతా (బ్రాహ్మణులే. చూడు” 
మని దయతో వీతహవ్యుడితో కూడియున్న తన శిష్యులను చూపించాడు. 


వ. చూపినం జూచి. 129 
తాత్సర్యం: అలా చూపించగా తాను పరీక్షగా చూచి. 


ఆ. అతండు నగుచు, భృగుని యడుగుల కెజంగి, మ । హాత్మ! దీన నే. గృతార్ధవృత్తి 

నైతి. బగతు నిట్లు జాతికిం బెడం బాపి । గాసి గాగ జేయంగంటిం గాన. 130 
ప్రతిపదార్థం: అతండు= ఆ కాశీరాజు కొడుకు; నగుచున్‌= నవ్వుతూ; భృగుని అడుగులకున్‌= భృగుమహర్షి పాదాలకు; 
ఎజ(గి= నమస్కరించి; మహాత్మ!= మహానుభావా! దీనన్‌= దీనితో; నేన్‌= నేను; కృత+అర్థవృత్తిన్‌+ఐతిన్‌= నెరవేరిన 


ప్రయోజనం కలవాడనైనాను; ఇట్టు= ఈ విధంగా; పగతున్‌= శత్రువును; జాతికిన్‌= తన జాతికి; పెడన్‌+పాపి= దూరం 
చేసి; గాసికాంగన్‌= దుఃఖపడువానినిగా; చేయన్‌ కంటిన్‌= చేయగలిగాను; కానన్‌= కనుక. 


తాత్పర్యం: అతడు నవ్వి మహర్షి పాదాలకు నమస్కరించి, 'మహాత్మా! నేను దేనికొరకు ఇంతకాలం ప్రయత్నించానో, 
ఆ ప్రయోజనం నెరవేర్చుకోగలిగాను. అదేమంటే క్షత్రియుడైన వీతహవ్యుడిని అతడి జాతికి దూరం చేసి బాధపడేట్లు 
చేయగలిగాను. 


క. కలుగునె యమోఘ మగు నీ | పలుకున, కనృతత్వ? మేను బనివినియెద, న 
న్నలఘు కృపం జూడు మని తగం। బలికిన, ముని ప్రీతి నాన్ఫపతి వీడ్కొలిపెన్‌. 131 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 47 


ప్రతిపదార్థం: అమోఘము= వమ్ముకాని; నీపలుకునకున్‌= నీ వాక్కునకు; అనృతత్వము= అసత్యం; కలుగునె?= అంటునా? 
ఏను= నేను; పని వినియెదన్‌= సెలవు తీసికొంటాను; నన్నున్‌= నన్ను; అలఘుకృపన్‌= గొప్పదయతో; చూడుము= 
రక్షించుము; అని; తగన్‌= తగునట్టుగా (పెద్దలతో మాట్టాడేపద్దతిగా); పలికినన్‌= పలుకగా; ముని= భృగుమహర్షి ట్రీతిన్‌= 
(ప్రేమతో; ఆ నృపతిన్‌= ఆ రాజును; వీడ్కొలిపెన్‌= పంపాడు. 


తాత్పర్యం: మహాత్మా! నీ మాటకు అసత్యదోష మంటుతుందా? ఇక నేను సెలవు తీసికొంటాను. నన్ను దయతో 
చూడుము” అని చక్కగా (వినయంగా) చెప్పేసరికి ముని సంతోషంతో ఆ రాజును పంపాడు. 


ఆ. వీతహవ్యు(డును మహాతపసృందీప్తు. । డైన యమ్మునీంద్రు నప్రతర్మ్య 
భంగి భాషణముల బ్రాహ్మణు( డై గృత్స । మద సమాఖ్యు( గాంచె మహితసుతుని. 132 


ప్రతిపదార్థం: వీతహవ్యు(డును= వీతహవ్యుడు కూడా (తర్వాత); మహాతపః= గొప్ప తపస్సుచేత; సందీప్తుండు+ఐన= 
ప్రకాశించే; ఆ+ముని+ఇం[ద్రు= ఆ మునిశ్రేష్టడియొక్క; అప్రతర్క్య్య= తర్కించరాని; భంగి= పద్దతిగల; భాషణములన్‌= 
మాటలతో; బ్రాహ్మణుండు+ఐ= వి్రుడైై మహిత= గొప్ప; సుతునిన్‌= కొడుకును; గృత్సమద= గృత్సమదుడన్న; సమాఖ్యున్‌= 
పేరుగలవాడిని; కాంచెన్‌= కన్నాడు, పొందాడు. 


తాత్సర్యం: తరువాత వీతహవ్యుడు కూడా మహాతపశ్ళక్తి గల ఆ మునీం(ద్రుడి గొప్ప మాటల (ప్రభావంతో 
(బ్రాహ్మణుడై గృత్సమదు డనే కొడుకును కన్నాడు. 


వ. తత్పుత్రపొత్ర క్రమంబున సుతేజసుండును, వర్ణసుండును, నిహవ్యుండును, వితత్యుండును, సత్యుండును, 


సంతుండును, శ్రవసుండును, దమసుండును, బ్రకాశుండును, వాగీంద్రుండును, బ్రమతియును, రురుండును, 
సముదుండును, శునకుండును, శౌనకుండును నన మహాద్విజులు జన్మించి; రిట్లు విద్యా మౌక్తిక శ్రేణి 
వంశంబగు మునివంశంబునకు మూలం బయి యవ్వీతహవ్యుండు భవ్యకీర్తి వడసె(; బాండవాగ్రజా! యింక 
నెయ్యది యడిగెద వడుగు మనుటయు, నతండు 'దైవంబును, బౌరుషంబును నను రెంటియందు నెయ్యది 
యధికంబు సెప్పు' మనిన నప్పురుషవరుండు 'దొల్లి” యిట్లు వసిష్టుండు బ్రహ్మ నడిగిన నమ్మహాత్ముం 
డుపదేశించిన వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద నాకర్ణింపు' మని యిట్లనియె. 133 


ప్రతిపదార్థం: తత్‌= అతడియొక్క; పుత్రపౌత్ర = కొడుకులు, మనుమలు; (క్రమంబునన్‌= వరుసలో; సుతేజసుండు, 
వర్చసు(డు, నిహవ్యుండు, వితత్యుండు, సత్యుండు, సంతుండు, (శ్రవసుండు, దమసుండు, (ప్రకాశుండు, వాగీంద్రుండు, (ప్రమతి, 
రురుడు, సముదుండు, శునకుండు, శౌనకు(డు; అనన్‌= అన్న పేర్టుగల; మహాద్విజులు= మహా(బ్రాహ్మణులు; జన్మించిరి= 
పుట్టిరి; ఇట్టు= ఈ విధంగా; విద్యా= విద్యలన్న (14 శాస్త్రవిద్యలు); మౌక్తిక= ముత్యాల; (శ్రేణి= వరుస; సమూహం; వంశంబు= 
కులం; అగు= అయిన; మునివంశంబునకున్‌= ముని కులానికి; మూలంబు+అయి= మొదలై; ఆ+వీతహవ్యుండు= ఆ 
వీతహవ్యుడు; భవ్య= (శ్రేష్టమైన; కీర్తిన్‌= పేరు ప్రఖ్యాతులను; పడసెన్‌= పొందాడు; పాండవ+అ(గ్రజా! పాండవులలో తొలుత 
పుట్టిన ధర్మజా! ఇంకన్‌= మరి; ఏ+అది= (ఎయ్యది)= ఏది; అడిగెదవు= చెప్తుమందువో; అడుగుము= చెప్పుము; అనుటయున్‌= 
అనిపల్కగా; అతండు= ధర్మజుడు; దైవంబును= అదృష్టం; పారుషంబును= మానవప్రయత్నం; (ఇది మనిషియొక్క కృషి 
దానిఫలితమిచ్చే దాని పేరు దైవం. అది కన్పించదు); అను రెంటియందున్‌= అనే రెండింటిలో; ఏ+అది(ఎయ్యది)= నట 


48 శ్రీమదాంధ్ర మహాభారతము 


అధికంబు= గొప్పది; చెప్తుము= తెల్పుము; అనినన్‌= అని అడుగగా; ఆ+పురుషవరుండు= ఆ మానవశ్రేష్పుడు, భీష్ముడు; 
తొల్లి= పూర్వం; ఇట్టు= ఈ ప్రకారం; వసిష్టుండు= వసిష్టుడు; బ్రహ్మన్‌= బ్రహ్మదేవుని; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+మహాత్ముండు= 
ఆ మహానుభావుడు; ఉపదేశించిన= చెప్పిన; (మం(త్రోపదేశమన్న మాటలో ఉపదేశం వేరు) వాక్యంబుల= మాటలయొక్క; 
అర్థంబులు= అభిప్రాయం, సారాంశం; ఉపన్యసించెదన్‌= చెపుతాను; ఆకర్లింపుము= వినుము; అని; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: వీతహవ్యుడికి సుతేజసుడు మొదలుగాగల పుత్రపౌత్రు లనేకులు జని శ్రంచారు. వారంతా మహాబ్రాహ్మణులై 
అనేక విద్యలనే ముత్యాలను పండించారు. ఆ వంశానికి మూలం వీతహవ్యుడే. నాయనా! పాండవా[గ్రజా! ఇంకా 
ఏమడుగుతావో అడుగు చెప్పుతాను. అన్నంతనే ధర్మరా జడిగాడు. 'మహాత్మా! దైవం, పౌరుషం - ఇందులో ఏది 
గొప్పది? (కొందరు మనిషి చేతిలో ఏమున్నది అంతా దైవానిదే అంటున్నారు. మరికొందరు దేవుడు అన్నం 
పెట్టుతాడా? మనమే వండించుకొనాలి అంటున్నారు కనుక) అని అడిగితే ఆ మానవోత్తముడు భీష్ము డన్నాడు. 
పూర్వం నీవలెనే వసిష్టుడు బ్రహ్మ నడిగాడు. ఆయన చెప్పిన మాటలు నీకు చెప్పుతాను. సారాంశం [గ్రహించుము 
అని ఇట్టా చెప్పసాగాడు. 


విశేషం: అలం: శ్లేష విద్యామౌక్తిక (శ్రేణి వంశంబు - వంశము : వెదురుపొద అని కూడా అర్థమున్నది. అది ఏ విధంగా 
అల్బుకుపోతుందో అలాగే కులం కూడా పుత్ర పౌత్రాది రూపంగా అధికమౌతుంది. వెదురులో ముత్యాలు పుట్టుతాయని 
కవిసమయం ఉన్నది. ఇక్కడ విద్యలే ముత్యాలు. అందుకని వంశమంటే రెండర్జాలలో కవిబ్రహ్మ ప్రయోగించాడని భావించాలి. 


భీష్కుండు ధర్మరాజునకు దైవపారుషంబులతెణం గెటీంగించుట (సం. 13-6-1) 


క. క్షేత్రంబు పురుష కారము । ధాత్రీశ్వర! బీజ మరయ దైవము! రెండున్‌ 


VR” 


~~ 


సూత్రపడ( గూడె నేనిం । బాత్రం బగు గర్మకరుండు ఫలమున కెందున్‌. 134 


ప్రతిపదార్థం: ధా(త్రీ+ఈశ్యర!= భూమికి పాలకుడైనవాడా! (ధర్మజా!); పురుషకారము= మానవప్రయత్నం, పౌరుషం; 
క్షేత్రంబు= భూమి (స్త్రీ; దైవము= అదృశ్య శక్తి (కన్పించని అదృష్టశక్తి; అరయన్‌= పరికించగా; బీజము= విత్తు; రెండున్‌= 
ఈ రెండు; సూత్రపడన్‌= ఒకే సూత్రానికి సరిగా; కూడెన్‌+ఏనిన్‌= కూడగలిగితే; కర్మకరుండు= కర్మ చేసే మనిషి (పారుషశక్తి; 
ఫలమునకున్‌= ఫలితానికి; ఎందున్‌= ఎప్పుడైనా, ఎక్కడైనా; పాత్రంబు= అర్హుడు; అగున్‌= కాగలడు. 


తాత్పర్యం: పౌరుషం చేను. దైవం విత్తు. ఈ రెండు కలవగలిగేటట్టు ప్రయత్నించే మనిషి చక్కని ఫలం 
పొందగలడు. 


విశేషం: దైవం+పౌరుషం = మానవజీవితం; బీజం+క్షేత్రం= పంట; మనిషి జీవితంలో ఈ రెండూ విరుద్దశక్తులు. ఒకటి 
పౌరుషం మన చేతిలో ఉన్నది. ఫలమిచ్చే అదృష్టం - కన్పించని శక్తి దైవం. ఈ రెండూ కలిస్తే మానవజీవితం సఫలమౌతుంది. 
ఈ విధంగా భారతీయ సంస్కృతి రెంటినీ - మనిషినీ, దైవాన్నీ కలువుకొన్నది. జీవిత సాఫల్యాని కిదే మార్గం. 
క. విను, పురుషుడు గావింపని | పనులకు దైవ మది యెట్లు ఫల మొనరించున్‌? 

జనములు గార్యము నడపంగ | ననుకూలత నిచ్చు. గాక యయ్యెఫలముల్‌. 135 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 49 


ప్రతిపదార్థం: విను= జాగ్రత్తగా ఆలకించుము (అన్న అర్థంలోనే ఈ (క్రియను ప్రయోగిస్తాడు కవిబ్రహ్మ; పురుషుండు= 
వ్యక్తి; మనిషి (మగవాడని అర్థం లేదు. (స్తీకూడా); కావింపని= చేయని; పనులకున్‌= కార్యాలకు; దైవము= అదృష్టం; అది 
ఎట్టు= అది ఏ విధంగా; ఫలమున్‌= ఫలితమును; ఒనరించున్‌?= చేస్తుంది?, ఇస్తుంది?; జనములు= మానవులు; కార్యమున్‌= 
పనులను; నడపంగన్‌= చేయగా; అమ్మై ఫలముల్‌= ఆయా ఫలితాలు; అనుకూలతన్‌= ఆనుకూల్యంతో; ఇచ్చున్‌ కాక= 
ఇస్తాడు తప్ప. 

తాత్పర్యం: మనిషి ఏ పనీ చేయకుండా కూర్చుంటే దైవం మాత్ర మేం చేస్తుంది? మనుషులు పనులు చేస్తే ఆయా 
ఫలాలను దైవ మిస్తుంది తప్ప. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: మనిషిలోని అలసతను, బద్దకాన్ని పోగొట్టే సూక్తి ఇది. చాలా గొప్పది. 


తే. పారుషమ్ము. దైవంబు తోడ్పాటు లేక । ఫలము. బొందంగనేరదు పార్తివేంద్ర! 
a థ 
విత్తు సహకారి గాకున్న రిత్తనేల | వంధ్య మగు. గాక, తా ఫలవంత మగునె? 136 


విశేషం: పార్టివ+ఇం[ద్ర!= రాజులలో గొప్పవాడా!; పౌరుషంబు= పురుష ప్రయత్నం; దైవంబు= దైవముయొక్క; తోడ్పాటు 
లేక= సహకారం లేక; ఫలమున్‌= ఫలితాన్ని; పొందంగనేరదు= పొందలేదు; విత్తు= గింజ; సహకారి= తోడ్పాటు, తోడు; 
కాకున్నన్‌= కాకపోతే; రిత్తనేల= వట్టినేల; వంధ్యము= గొడ్డుబోతు (ఎడారి); అగున్‌+కాక= అవుతుంది తప్ప; తాన్‌= నేల; 
ఫలవంతము+అగునె!= ఫలిస్తుందా? 

తాత్పర్యం: రాజులలో గొప్పవాడా! దైవం సహకరించకపోతే పౌరుషం ఫలవంతం కాలేదు. విత్తు తోడ్పాటు 
లేకుండా నేల బీడుపడ్డట్టు అవుతుంది తప్ప ఫలాన్ని ఇస్తుందా? (ఇవ్వదని భావం.) 


తే. మేలు రెండు లోకంబుల మేల తెచ్చు; । గీడు సేసిన దప్పదు కీడ యగుట 

కాన పురుషవర్తనమున కానుకూల్య । శీల మగు దైవ మది ఫలసిద్ది. జేయు. 137 
ప్రతిపదార్థం: మేలు= ఇతరులకూ తనకూ క్షేమం కోరితే; రెండు లోకంబులన్‌= ఈ లోకంలో పరలోకంలో; మేలు+అ, 
తెచ్చున్‌= క్షేమాన్నే కలిగిస్తుంది; కీడు+అ= ఆపద; చేసినన్‌= చేస్తే, కీడు+అ= కీడే; అగుట తప్పదు= కాక తప్పుదు; కాన= 
కాబట్టి; పురుషవర్తనమునకున్‌= మనిషి నడవడికి; ఆనుకూల్య= అనుకూలతను కల్పించే; శీలము= స్వభావం; అగు= అయిన; 
దైవము= అదృష్టం; అది= ఆ దైవం; ఫలసిద్దిన్‌= ఫలమును కల్గించటం; చేయున్‌= చేస్తుంది. 


తాత్సర్యం: మేలు చేస్తే రెండు లోకాలలో మేలే. కీడు చేస్తే కీడే. కనుక మనిషి ప్రయత్నానికి అనుకూలించే 
స్వభావం కల దైవం పని ఏదైతే అదే ఫలితాన్నిస్తుంది. (మేలో కీడో నీవే ఎంచుకొని చేయాలి) 


క. అనలం బించుక యైన బ । వనుచే వెలుగొందు మాడ్కి వర్ణనముం బొం 
దును సత్మక్మాచరణం । బున దైవము నానుకూల్యము గురుప్రవరా! 138 


ప్రతిపదార్థం: కురు ప్రవరా!= కురువంశంలో శ్రేష్టుడా!; అనలంబు= అగ్ని; ఇంచుక+ఐనన్‌= కొంచెమైనా; పవనుచేన్‌= 
గాలిచేత; వెలుంగు+ఒందు= (ప్రకాశించే; మాడ్కిన్‌= విధంగా; సత్కర్మ = మంచిపనులు; ఆచరణంబునన్‌= చేయటంవలన; 
దైవము= దైవముయొక్క; ఆనుకూల్యము= అనుకూలత; వర్దనమున్‌= పెరుగుటను; పొందును= పొందగలదు. 


50 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మజా! నిప్పు కొంచెమైనప్పటికీ గాలితో పెరిగి (ప్రకాశించినట్లు మంచిపనులు చేయటంవలన 
దైవానుకూల్యం పెరుగుతుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క. నేయి పొలు పటిన దీవియ | మాయుకరణిం గర్మశుద్ది మలింగిన హీన 
త్వాయత్తంబై తానును | మాయును దైవానుకూల్య మహిమ మహీశా! 139 


ప్రతిపదార్థం: మహీ+ఈశా!= రాజా!; నేయి= నెయ్యి; పొలుపు= ఉనికి; అజీన= నశించిన; దీవియ= దీపం; మాయుకరణిన్‌= 

ఆరిపోయినట్టు; కర్మశుద్ది= పనులలో స్వచ్చత్వం; మలి(గినన్‌= నళించిపోగా; దైవ+ఆనుకూల్య= దైవానుకూలత్వముయొక్క; 
[22] ఠా a ఎ 

మహిమ= మహత్త $0; తానును= తాను కూడా; మాయును= నశిస్తుంది. 


తాత్సర్యం: రాజా! నేయి తగ్గిపోతే దీపకాంతీ తగ్గిపోతుంది కదా! అట్లాగే మనిషి చేసే కర్మలలో పవిత్రత లోపిస్తే 
దైవానుకూలత కూడా లోపిస్తుంది. 


విశేషం: అలం : ఉపమ. ఈ పద్యంలో దీపం అందమైన ఉపమానం. అది నేతి దీపం. అదీ పూజలలో వెలిగించే దీపం. 
కనుక ఆరిపోకూడదు. మనిషి పరిశుద్ద కర్మ నెయ్యి. దైవం అనుకూలించటం దీపం వెలగటం. ఆ వెలుగు ఇంటికి అలంకారమే 
కాక ఏదెక్కడ ఉన్నదో కన్సింప చేస్తుంది. అట్లాగే సత్కర్మ కూడా. 
తే. పరశురాముడు, భృగు(డును, బలియు, లోను । గాగ మహనీయ పురుషులు గర్లసూక్త 
ల అృయూక్ష్మ 

భంగి గలుషితదైవప్రభావితాత్ము । లైరి; కర్మంబు దైవంబు నలంతు లెట్లు. 140 
ప్రతిపదార్థం: పరశురాముడు, భృగుండును; బలియున్‌= బలిచక్రవర్తి; లోనుగాంగన్‌= మొదలైన; మహనీయ పురుషులు= 
మహానుభావులైన వ్యక్తులు; కర్మ= కర్మలయొక్క; సూక్ష్మభంగిన్‌= రహస్యం వలన; కలుషిత= మలినం చేయబడిన, దైవప్రభావిత= 


దైవ ప్రభావానికి లోనైన; ఆత్ములు+ఐరి= ఆత్మలు కలవారయ్యారు; కర్మంబు= కార్యము; దైవంబు= దైవమూ; అల(తులు= 
తక్కువవి; ఎట్టు= ఎట్లాగా; ఏ విధంగా? (తక్కువ విషయాలు కావు). 


తాత్పర్యం: పరశురాముడు మొదలైన వారు మహాత్ములయినా కర్మలు బహుసూక్ష్మరహస్యం కలవి కావటంచేత 
వారికి దైవం కలుషితమైపోయింది. దాని (ప్రభావానికి వారూ లోనుకాక తప్పలేదు. కాబట్టి కర్మ, దైవం తక్కువ 
విషయాలుకావు. 


క. విను, పొరుషమును, దైవము । నన రెండును గార్యఫలము నందింప(గ నె 
ట్టన6 గారణములు గావున । జననాయక! సద్భశములు విచారింపంగన్‌' 141 


ప్రతిపదార్థం: జననాయక!= ప్రజలకు నాయకుడైనవాడా!; విను= ఆలకించుము; విచారింపంగన్‌= ఆలోచిస్తే; పౌరుషమును= 
పురుష ప్రయత్నమూ; దైవమున్‌= దేవుడూ; అనన్‌= అనే; రెండును= రెండూ కూడా; కార్యఫలమును= పనికి ఫలితాన్ని, 
అందింప(గన్‌= అందివ్వటానికి; నెట్టనన్‌= తప్పనిసరి అయిన; కారణములు= హేతువులు; కావునన్‌= కాబట్టి; సదృశములు= 
రెండు సమానాలే. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 51 


తాత్సర్యం: ఆలోచిస్తే ఒక పని ఫలవంతం కావటానికి దైవ పౌరుషాలు రెండూ ఉండి తీరాలి. కనుక ఆ 
రెండింటిలో ఎక్కువ తక్కువలు లేవు. రెండూ సమానమే”. 


వ. అనిన విని ధర్మ తనయుండు 'సత్మర్మంబుల నయ్యెడు ఫలంబులు వినవలతు' ననుటయు నక్కురుసత్తమునకు 
నక్కురు పితామహుం డిట్లనియె. 142 


ప్రతిపదార్థం: ధర్మతనయుండు= యముడి కుమారుడు (ధర్ముండు= యముడు), సత్కర్మంబులన్‌= మంచిపనులవలన; 
అయ్యెడు= కలిగే; ఫలంబులు= ఫలితాలు; వినన్‌= వినాలని, వినటానికి; వలతున్‌= కోరుకొంటున్నాను, ఇష్టపడుతున్నాను; 
అనుటయున్‌= అనగా; ఆ+కురు సత్తమునకున్‌= కురువంశంలో ఉత్తముడైన వాడికి - ధర్మరాజుకు; ఆ+కురు పితామహుండు= 
కౌరవులకు తాత - భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా చెప్పటం విని ధర్మరాజు “మంచి పనులకు కలిగే ఫల మెట్టా ఉంటుందో వినాలని 
కుతూహలంగా ఉన్న' దనగానే తాత భీష్ము డిట్టా అన్నాడు. 


సీ. “అధ్వపరిశ్రాంతు( డగు వింతవానికి | నన్నం బిడిన ఫల మట్టి దిట్టి 
దనం బెద్ద యగ్ని సమారాధనమునకు( । బౌరుష శ్రేష్టత భవ్యదాన 
ములకు, దత్తద్వస్తువులమహామహిమలు | మౌనంబునకు( బరిజ్ఞానశక్తి 
యతుల తపంబున కధికభోగము లహిం । సకు రూప, బల, చిదైశ్వర్య, సిద్ది 


తే. బ్రహ్మచర్యమునకు( బరమాయు వుపవాస । ములకు. జిత్తశుద్ది ఫలజలంబు 


లాహరించి యునికి కాధిరాజ్యము, పత్ర । భక్షతకు, దివంబు ఫలము లధిప! 143 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; (అధి= పైనుండి అధిష్టించి; ప= పాలించేవాడు); అధ్వ= బాటలో; పరి,శ్రాంతుండు+అగు= 
అలసినవాడైన; వింతవానికిన్‌= పరాయివాడికి (దారిన పోయే వాడికి); అన్నంబు= అన్నం; ఇడినఫలంబు= పెట్టినదానికి వచ్చే 
ఫలితం; అట్టిది+ఇట్టిది అనన్‌= అట్టాంటిది, ఇట్టాంటిది, అనటానికి; పెద్ద= గొప్పది; అగ్ని= అగ్నియొక్క; సమారాధనమునకున్‌= 
చక్కని పూజకు; పౌరుషశ్రేస్టత= (శ్రేష్టమైన ప్రయత్నం (ఫలం); భవ్యదానములకున్‌= మంచి దానకర్మలకు (మంచివారికి చేసే 
దానకర్మలకు); తత్‌ తత్‌= ఆయా; వస్తువుల= (ద్రవ్యములయొక్క; మహా= గొప్ప; మహిమలు= మహత్త్వములు; మౌనంబునకున్‌= 
మౌన (మాట్లాడకుండా ఉండటం) (వ్రతానికి; పరిజ్ఞాన శక్తి= మంచి జ్ఞాన శక్తి; అతుల= సాటిలేని; తపంబునకున్‌= తపస్సుకు; 
అధికభోగంబులు= గొప్పసుఖానుభవాలు; అహింసకున్‌= దేనినీ చంపని (వ్రతానికి; రూప= మంచి ఆకారం; బల= సత్తువ, 
శక్తి చిత్‌= జ్ఞానం; ఐశ్వర్య= ధన అధికారాలు; సిద్ది= లబ్ది; (బ్రహ్మచర్యమునకున్‌= (బ్రహ్మచారి (వ్రతానికి; పరమ= గొప్ప; 
ఆయువు= ఆయుషు; ఉపవాసములకున్‌= అన్నం తినకుండా; జపసంధ్యాదులు చేస్తూ భగవంతుడికి మనస్సులో దగ్గరకావటానికి 
(ఉప= సమీపంలో; వాసము= ఉండటం, భగవంతుడికి సమీపంగా ఉండటం); చిత్తశుద్ది= స్వచ్చమైన మనస్సు (కలగటం 
ఫలం); ఫల= పండ్లు; జల= నీళ్ళు; ఆహరించి= తిని; ఉనికిన్‌= ఉండటానికి; ఆధిరాజ్యము= రాజ్యపాలనం; పత్ర భక్షతకున్‌= 
ఆకులు తినే (వ్రతానికి; దివంబు= స్వర్గం; ఫలములు= ఫలితాలు. 


తాత్సర్యం: అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టటంకంటె గొప్ప ధర్మం లేదు. దానివల్ల వచ్చే ఫలితాన్ని 
ఎంచటానికి వీల్లేదు. అగ్ని ఆరాధనంవలన మంచి ప్రయత్న సిద్ది కలుగుతుంది. మంచివారికి దానం చేస్తే ఆయా 


52 శ్రీమదాంధ్ర మహాభారతము 


వస్తువుల సిద్ది (కలుగుతుంది). మౌన (వ్రతానికి ఫలితం జ్ఞానశక్తి లభించటం, గొప్ప తపస్సుకు అధికభోగం, 
అహింసకు రూపబలజ్ఞాన ఐశ్వర్యాలు ఫలాలు. (బ్రహ్మచర్య (వ్రతానికి దీర్చాయువు ఫలం. ఉపవాసానికి ఫలం 
చిత్తశుద్ది. నీళ్ళూ, పండ్లూ తింటూ బ్రతకటానికి ఫలితం రాజ్యపరిపాలన. ఆకులు మాత్రం తింటూ చేసే తపస్సుకు 
స్వర్గం ఫలం. (బాటసారికి అన్నదానం, అగ్ని ఆరాధన, దానకర్మ, మౌనం, తపస్సు, అహింస, బ్రహ్మచర్యం, ఉప 
వాసం, పండ్లు, ఆకులు తింటూ (బ్రతకటం - ఇవన్నీ పవిత్ర వ్రతాలుగా చేసేవారికి ఆయా ఫలితాలు చెప్పే పద్యం.) 
క, శ్రుతిపఠనమునకు, నర్ద । ప్రతి బోధంబునకు, వరుస ఫలములు సౌఖ్య 

స్టెతియును, సుగతియు; సత్య । వ్రతమునకు ఫలంబు ముక్తి వసుధాధీశా! 144 
ప్రతిపదార్థం: వసుధా= భూమికి; అధి+-ఈశా!;= అధిపతివైన రాజా!; (శ్రుతి= వేదం; పఠనమునకున్‌= చదవటానికి; అర్థ= 
దాని అర్థంయొక్క; ప్రతిబోధంబునకున్‌= జ్ఞానానికి, చెప్పటానికి; వరుసన్‌= వరుసగా; సౌఖ్యస్థితియును= సుఖంగా ఉండటం; 


సుగతియున్‌= మరణానంతరం స్వర్గస్థితి; ఫలములు= ఫలితాలు; సత్యవ్రతమునకున్‌= సత్యం చెప్పాలన్న నియతికి; ముక్తి= 


మోక్షం; ఫలంబు= ఫలితం. 
తాత్సర్యం: భూమికి అధిపతివైన ఓ రాజా! వేదం పరిస్తే సౌఖ్యమూ, దానికర్ణం (గ్రహిస్తే సుగతీ, సత్యవ్రతానికి ముక్తి 
ఫలితం. 
క. ద్రుమముల దళకుసుమఫలో । దమములక్రియం గర్మముల నొదవు( దత్సలముల్‌ 

దమ తమ తటి గర్తకు భో । గ్యములై నియతిని శుభాశుభాకారములన్‌'. 145 
ప్రతిపదార్థం: (ద్రుమములన్‌= చెట్లలో; దళ= ఆకులూ; కుసుమ= పూలూ; ఫల= పండ్లూ (వీటియొక్క); ఉత్‌+గమముల= 
పొటమరించటం, ఆకుతొడగటం, పూలు పూయటం, కాయలు కాయటం; (క్రియన్‌= వలె; కర్తకున్‌= కర్మలు చేసేవాడికి; 
భోగ్యములై= అనుభవించ దగినవై; నియతిని= నియమం తప్పక; శుభ= శుభం; అశుభ= చెడు; ఆకారములన్‌= రూపాలలో; 


(మంచి చెడు రూపాలలో); తమ తమ = శుభ అశుభ కర్మలు; తథీన్‌= సమయాలలో; తత్‌ తత్‌= ఆయా (శుభాశుభ); 
కర్మములన్‌= కర్మల వలన; ఫలితముల్‌= ఫలితాలు; ఒదవున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: మనిషి చేసే మంచి పనులకు, చెడ్డ పనులకు ఆయా సమయాలలో ఆయా కర్మలవల్ల మంచి చెడు 
ఫలితాలు కలుగుతాయి. ఎట్టాగంటే కాలానుగుణంగా చెట్లకు ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు కలిగినట్టుగా 
మంచి చెడ్డ ఫలితాలుకూడా కలుగుతాయి. 


విశేషం: అలం: ఉపమ. చాలా అందమైన పోలిక. 
వ. అని చెప్పి. 146 
తాత్సర్యం: ఆ విధంగా ఉదాహరణ పూర్వకంగా బోధించి. 


చ. వినుము, జరానుబంధమున వెంగ్రుకతండము(, బండ్లు, వీనులుం 
గనుగవయున్‌, జరం బొరయు. గాని యొకప్పుడు దృష్ట జీర్ణగా; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 53 


దనయముం. బేర్చి, ప్రాణముల నన్వక పోవనిరోగ మల్పబు 
ద్దినరులు ద్రోవ లే రది, మదిం జొరనీరు సుఖార్జులై బుధుల్‌. 147 


ప్రతిపదార్థం: వినుము; జరా+అనుబంధమునన్‌= ముసలితనంయొక్కసంబంధం చేత; వెండ్రుక= జుట్టు; తండము= 
సమూహం; పండ్లు= దంతాలు; వీనులున్‌= చెవులున్నూ; కను+కవయున్‌= కళ్ళజంటా; జరన్‌= వృద్దాప్యమును; పొరయున్‌= 
పొందుతాయి; కాని; ఒకప్పుడున్‌= ఏనాటికీ; తృష్ణ కోరిక; జీర్లగాదు= జీర్గించదు, నశించదు; పేర్చి= ఎసరేగి, విజ్బభించి; 
ప్రాణములన్‌= ప్రాణాలను; అన్నక= అణచక, చావగొట్టక; పోవనిరోగము= చచ్చినా పోనిరోగం; అల్పబుద్ది= స్వల్పబుద్ది కల; 
నరులు= మనుష్యులు, త్రోవ లేరు= త్రోసివేసికొనలేరు; అది= అట్లాంటి ఆలోచన; మదిన్‌= మనస్సులో; చారనీరు= 
ప్రవేశించనివ్వరు; బుధుల్‌= పండితులున్నూ; సుఖార్టులు+ఐ= సుఖం కోరుకొన్నవారై; త్రోవలేరు= (త్రోసికొనలేరు; అది= 
అట్లాంటి ఆలోచన; మదిన్‌= మనస్సులో; చొరనీరు= (ప్రవేశించనివ్వరు; బుధుల్‌= పండితులున్నూ; సుఖార్జులు+ఐ= సుఖం 
కోరుకొన్నవారై. 


తాత్సర్యం: ముసలితనం రాకతో జుట్టు, దంతాలు, చెవులు, కళ్ళూ ముసలివౌతాయి. కాని, కోరికకు మాత్రం 
ముసలితనం రాదు. ప్రాణా లున్నంతవరకూ పోని రోగ మది. అది రోగ మని కూడా అల్పబుద్దులైన నరులు 
ఆలోచించరు. పండితులు కూడా సుఖాలు మరిగి, కోరిక అన్న రోగాన్ని పోగొట్టుకొందామన్న ఆలోచన మనస్సులోనికి 
కూడా రానివ్వరు. 


క. పాపంబు€ బుణ్యమును దృ । ష్టా పరులకు దుఃఖసౌఖ్య సంపాదులగున్‌ 

భూపాల! వితృష్ణులు, ని | ర్లేపు లగుట వారి. బొందలే వా ఫలముల్‌. 148 
ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; పాపంబున్‌= పాపం; పుణ్యమును= పుణ్యమూ; తృష్టాపరులకున్‌= కోరికలున్నవారికి; దుః 
ఖ, సౌఖ్య సంపాదులు+అగున్‌= దుఃఖాన్ని, సౌఖ్యాన్ని కలిగిస్తాయి; వితృష్ణులు= కోరికలు లేనివారు; నిర్లేపులు= విరక్తులు; 
అగుటన్‌= అయినందువలన; ఆ ఫలముల్‌= ఆ సుఖదుఃఖాలు; వారిన్‌= నిర్లేపులను; పొందలేవు= పొందజాలవు. 
తాత్పర్యం: లోకానురక్తులైన వారికి పాపపుణ్యకర్మలు దుఃఖాన్ని కలిగిస్తే, మమకారం లేనివారికి విరక్తులకు ఆ 
ఫలాలు కలుగవు. (వారికి సుఖదుఃఖ అనుభవం ఉండదు. రెంటినీ ఒకటిగానే చూస్తారు) 


వ. అని పల్మినం, బాండునందను లందటుం ప్రభూత హర్నోత్కర్షంబు నొందిరి; గంగానందనుండు ధర్మనందను 
నుద్దేశించి, యీ యర్థజాతంబు మునిప్రణీతంబయి యధిగతం బైనది, నీకు నుపదేశించితి 'నీవింక నేమి 
వినవలి తనవుడు, నా భూవల్లభుండు 'నిజాశ్రయంబున కాస్పదం బయిన పురుషునెడ భక్తజనంబు చరితం 
బెట్టిది గావలయు?” నని యడిగిన నతం డతని కిట్లనియె. 149 

ప్రతిపదార్థం: పాండు నందనులు= పాండురాజు కొడుకులు; ప్రభూత= మిక్కిలి; హర్ష సంతోషముయొక్క; ఉత్కర్షంబున్‌= 

ఆధిక్యం; ఒందిరి= పొందినారు; గంగానందనుండు= గంగకొడుకు భీష్ముడు; ధర్మనందనున్‌= ధర్మరాజును; ఉద్దేశించి= 
లక్షించి; ఈ+అర్థజాతంబు= ఈ శాస్త్ర విషయ నమూహం; ముని (ప్రణీతంబు+అయి= మునులచేత రచించబడి; 


అధిగతంబు+ఐనది= చదువబడినది, పొందబడినది; నీకున్‌; ఉపదేశించితిన్‌= బోధించాను; నీవు; ఇంకన్‌; ఏమి; వినవలతు(వు)= 
వినగోరెదవు; అనవుడున్‌= అనిన మొదట; ఆ భూ వల్లభుండు= భూమికి పతి, రాజు; నిజ= తనకు, తనయొక్క; 


54 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆశ్రయంబునకున్‌= ఆధారానికి; ఆస్పదంబు= తావు, ఆటపట్టు; అయిన; పురుషునెడన్‌= యజమానుడైన వ్యక్తి విషయంలో; 
భక్తజనంబు= భక్తులైన మానవులయొక్క; చరితంబు= నడవడి; ఎట్టిదికావలయున్‌= ఎట్టా ఉండాలి? అని+అడిగినన్‌= అని 
ప్రశ్నించగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌! 


తాత్సర్యం: అని చెప్పగా పాండవులంతా (బ్రహ్మానంద భరితులయ్యారు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు; 
“ఈ విషయం పూర్వ మునులు చెప్పగా మనకు దక్కిన విద్య. అదే నీకూ చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకొంటున్నావో 


చెప్పుము” అనగానే ధర్మరాజు 'తమ జీవితాలకు ఆధారమైన యజమానుని యెడల అతడి దగ్గర (బ్రతికే వా రెట్టా 
నడచుకొనాలో చెప్పుము” అని అడుగగా భీష్ము డతడితో ఈ విధంగా అన్నాడు. 


భీష్ముడు ధర్మజున కాశ్రయం బెప్పుడు నపరిత్యాజ్యం బని చెప్పుట (సం.13-11-1 (కుంభ)) 
క. _ “వను, కాశీశ్వరుదేశం । బున నొక లుబ్దకు(డు వేట వోయిన చోటన్‌ 
ఘనతర విషదిగ్ధశరం । బున నేసిన మృగము. దప్పి భూజము. దాశెన్‌. 150 
ప్రతిపదార్థం: కాశీ+-ఈశ్వరు= కాశీరాజు; దేశంబునన్‌= రాజ్యంలో; ఒక లుబ్బకుండు= ఒక కిరాతుడు; వేట పోయినచోటన్‌= 


వేటకై వెళ్ళినచోట; ఘనతర= మిక్కిలి గొప్ప; విషదిగ్ధ= విషం పూసిన; శరంబునన్‌= బాణంతో; మృగమున్‌= లేడిని; ఏసినన్‌= 
కొట్టగా; తప్పి= అది తప్పిపోయి; భూజమున్‌= చెట్టును; తాశెన్‌= తగిలింది. 


తాత్సర్యం: కాళశీదేశంలో ఒక వేటగా డున్నాడు. వా డొక రోజున వేటకు పోయి విషంపూసిన వాడి అయిన బాణాన్ని 
ఒక లేడిపై ప్రయోగించాడు. అది తప్పిపోయి చెట్టుకు గ్రుచ్చుకొన్నది. 


క, పూవుల గాయల౦ బెరిగిన । యా వృక్షము శుష్క మయ్యె; నవ్విధమున ధా 

శ్రీవర! తదీయ కోటర । మావాసము గాంగ, నొక మహాశుక ముండున్‌. 151 
ప్రతిపదార్థం: ధా(త్రీవర!= భూపతికి పతివైనవాడా! పూవులన్‌= పూలతో; కాయలన్‌= కాయలతో; పెరిగిన; ఆ వృక్షము= ఆ 
చెట్టు; ఆ+విధమునన్‌= ఆ రీతిగా (ఉన్నదున్నట్టుగా); శుష్కము+అయ్యెన్‌= ఎండిపోయింది; తదీయ= ఆ చెట్టయొక్క; 
కోటరము= తొర్ర; ఆవాసము= ఇల్లు, నివాసం; కాంగన్‌= అవునట్టుగా; ఒక మహాశుకము= గొప్ప పేరుగల చిలుక; ఉండున్‌= 
ఉండేది. 
తాత్సర్యం: పూలతో కాయలతో ఏపుగా పెరిగిన ఆ చెట్టు ఆ బాణానికి నిలువునా మాడిపోయింది. దాని తొర్రలో 
ఒక పెద్ద చిలుక కాపురముండేది. (గొప్ప పేరుగల అన్నమాటకు అర్థం 155వ పద్యంలో ఉన్నది) 


క. అది తరువు విడిచిపోవక, । హృదయంబున భక్తి పేర్మి నెండను గాలిన్‌ 
బెదరక ధృతిమై నయ్యెడ(। గదలకయుండె ననుజీవిగౌరవ మెసంగన్‌. 152 


ప్రతిపదార్థం: అది= ఆ చిలుక; తరువున్‌= చెట్టును; విడిచిపోవక= విడిచివెళ్ళకుండా; హృదయంబునన్‌= మనస్సులో; భక్తి 
పేర్మిన్‌= భక్తియొక్క అతిశయంతో; ఎండను= ఎండకు; గాలిన్‌= గాలికి; బెదరక= భయపడక; ధృతిమైన్‌ = ధైర్యంతో; 
ఆ+ఎడన్‌= అక్కడే; అనుజీవి= ఆశ్రయించిన ప్రాణియొక్క; గౌరవము= మర్యాద; ఎసంగన్‌= (ప్రకాశించగా; కదలక ఉండెన్‌= 
ఎటూ పోకుండా అక్కడే ఉన్నది. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 55 


తాత్సర్యం: ఆ చిలుక గాలికీ, ఎండకూ బెదరక ఎండిన ఆ చెట్టునే ఆశ్రయించుకొని ఉన్నది. ఇన్నాళ్ళు ఆ చెట్టు 
తన కాశ్రయ మిచ్చిందన్న గౌరవ భావమే ధైర్యం కాగా ఎటూ పోలేదు. 


ఉ. దాని యుదాత్త వృత్తము శతక్రతు(, డాత్మ నెలింగి వచ్చి , 'బెం 
డైనది యిమ్మహీజము; మహాతరువుల్‌ ఫలవృద్ధి నొంది యి 
క్కాన ననేకముల్‌ గలుగంగా, నిటు లేటికి నిందు నిల్వ నో 
మానితకీరమా! యనియె మానుష భంగికరూప మొప్పంగన్‌. 153 


ప్రతిపదార్థం: శతక్రతుండు= ఇంద్రుడు (నూరు యజ్ఞాలు చేసినవాడు); దాని= ఆ చిలుకయొక్క; ఉదాత్త= నీతి కల గొప్ప; 
వృత్తము= నడవడి; ఆత్మన్‌= తనలో; ఎటింగి= చూచి; ఈ+మహీజము= చెట్టు; (మహీ= భూమినుండి; జము= పుట్టినది); 
బెండు+ఐనది= ఎండిపోయినది; ఫలవృద్దిన్‌= పండ్ల సమృద్ది; ఒంది= పొంది; మహాతరువుల్‌= ఉన్నత వృక్షాలు; -ఈ+కానన్‌= 
ఈ అడవిలో; అనేకముల్‌= చాలా; కలుగంగాన్‌= ఉండగా; ఇందున్‌= ఈ ఎండిన చెట్టుపైనే; ఏటికిన్‌= ఎందుకు; ఇటులు= 
ఈ విధంగా; నిల్వన్‌= నిల్చుట; ఓ మానిత= ఓ పొగడదగిన; కీరమా!= చిలుకా!; మానుషభంగిక రూపము= మనిషివలె 
ఆకారం; ఒప్పంగాన్‌= 'ప్రకాశింపగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇంద్రుడు చిలుక వృత్తాంతం తనంత తాను తెలిసికొని చిలుక దగ్గరకు వచ్చి 'ఓ చిలుకా! ఈ 
అడవిలో ఫలసమృద్ది గల చెట్టు ఎన్నో ఉన్నాయి కదా! ఇంకా ఈ ఎండిన చెట్టునే ఆశ్రయించి దేని కున్నట్టు? అని 
ఠా ౧ ల భా 


అన్నాడు. 
వ. అనిన విని యా శుకంబు. 154 


తాత్సర్యం: అనగా విని ఆ చిలుక. 


చ. 'అనయము పండుచుండు నెడ నాశ్రయ మొప్పిన నిల్చి, యెండి పో 
యినతలి( బాసి పోక తగ వెట్లు? కృతఘ్నత గాదె యివ్విధం 
బనిమిషనాథ!' యన్న నత డచ్చెరువంది 'పురాక్ళతోప సం 
జనిత విశేష మీ ఖగము జానుగ నన్ను నెలింగె, దీనికిన్‌. 155 


ప్రతిపదార్థం: అనయము= ఎప్పుడు; పండుచుండునెడన్‌= పండ్లు పండేవేళు ఆ(శ్రయము= ఆధారం; ఒప్పినన్‌= చిక్కగా; 
నిల్ఫి= ఉండి; ఎండిపోయిన తటిన్‌= ఎండినప్పుడు; పాసి= వదలి; పోక= పోవటం; కృతఘ్నతకాదె= చేసినమేలు మరవటం 
కదా; అనిమిషనాథ!= దేవతలకు రాజా! ఇంద్రా! (అనిమిషులు= రెప్పపాటు లేనివారు, దేవతలు); అన్నన్‌= అనగా; అత. 
డు= ఇంద్రుడు; అచ్చెరువు= ఆశ్చర్యం; అంది= పొంది; ఈ ఖగము= ఈ పక్షి పురాకృత= పూర్వజన్మలో చేసిన పుణ్యం 
వలన; ఉపసంజనిత= చక్కగా పుట్టిన; విశేషము= ఎన్నదగినది; జానుగన్‌= చక్కగా; నన్నున్‌= దేవతలకు రాజైన నన్నే; 
ఎటింగెన్‌= గుర్తించింది; (కనుక) దీనికిన్‌= దీనికి. 


తాత్సర్యం: 'చెట్టు పండినపుడు ఉండటం, ఎండినపుడు విడిచిపెట్టి పోవటం కృతఘ్నత కదా! మహంద్రా!' అని 
చిలుక అనేటప్పటికి ఇం(ద్రు డనుకొన్నాడు - 'అరే! ఇది పూర్వజన్మ వాసనా విశేషంవలన నన్ను గుర్తుపట్టగలిగింది. 
కనుక ఈ గొప్ప పక్షికి. (తరువాతి వచనంతో అన్వయం) 


56 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. మే లొనర్దెదం గాక! 156 
తాత్సర్యం: శుభం చేస్తాను గాక! (నిశ్చయించటం) 


క. “అని తలంచి నీదు పలుకులు । విని మెచ్చితి; వరము గోరు విహగోత్తమ! నీ" 
వనిన, శుకంబు మహీజం । బునకుం బే రెలమి వే(డె భూపవరేణ్యా! 157 


ప్రతిపదార్థం: భూ ప= భూమికి పతులైనవారిలో; వరేణ్యా!= మిక్కిలి (శ్రేష్టమైనవాడా!; అని= ఈ విధంగా; తలంచి= 
ఇంద్రుడనుకొని; నీదు= నీయొక్క; పలుకులు= మాటలు; విని; మెచ్చితిన్‌= మెచ్చుకొన్నాను; విహగ= పక్షులలో; ఉత్తమ!= 
గొప్పదానా!; వరమున్‌= శ్రేష్టమైన కోరికను; కోరు= కోరుకొమ్ము; నీవు; అనినన్‌= అనగానే; శుకంబు= చిలుక; మహీజంబునకున్‌= 
చెట్టుకు; పేరు+ఎలమిన్‌= గొప్ప సంతోషాన్ని; వేండెన్‌= కోరింది. 


తాత్సర్యం: రాజా! ఇంద్రు డావిధంగా మనస్సులో భావించుకొని చిలుకతో “మహా శుకమా! నీ మాటలు నాకు 
ఆనందాన్ని కలిగించాయి. కనుక నీ కేదైనా వరమిస్తాను కోరుకొమ్ము' అన్నాడు. వెంటనే చిలుక 'స్వామీ! ఈ చెట్టుకు 
పూర్వవైభవాన్ని అనుగ్రహించుము” అని అన్నది. (చూచావా ఆ చిలుక ఎంత గొప్పదో తనకు ఏ మేలూ కోరుకోకుండా 
చెట్టు మేలును కోరింది). 
ఆ. అమరవల్లభుండు నమృతసేచనమున( । భూజమునకు( దొంటి పొల్పు కంటె 

మిగుల నెలమి సేసె; మేలియాశ్రితు లిట్ల । మనుతు రధిపు( గురుకుమారవర్య! 158 
ప్రతిపదార్థం: కురుకుమార వర్య!= కౌరవులలో మంచివాడా!, (శ్రేష్టుడా!; అమర= దేవతలకు; వల్లభుండు= రాజు; అమృత 
సేచనమునన్‌= అమృతాన్ని చల్లటం వలన; భూజమునకున్‌= భూమినుండి పుట్టినది, చెట్టునకు; తొంటి= ముందటి; 
పొల్పుకంటెన్‌= అందంకంటె; మిగులన్‌= ఎక్కువ; ఎలమిన్‌= సంతోషమును; చేసెన్‌= కల్గించాడు; అధిపున్‌= ఏలినవాడిని, 
యజమానుని, ఆశ్రయమిచ్చిన వాడిని; మేలి= మంచి; ఆశ్రితులు= ఆశ్రయించి (బ్రతికేవారు; ఇట్టు+అ= ఇదే విధంగా; 
మనుతురు= రక్షిస్తారు. 
తాత్సర్యం: కౌరవులలో ఉత్తముడా! ఇంద్రుడు అమృతం చల్లి చెట్టుకు పూర్వ వైభవంకంటె గొప్ప వైభవా న్నిచ్చాడు. 
తనను కాపాడినవారిని మంచి ఆ(శ్రితులు ఇట్లాగే రక్షిస్తారు”. 


విభునకుం బాటింపవలయువారిని భీష్ముండు ధర్మజునకు. జెప్పుట (సం.13-8-1) 
వ. అనిన నతం'డెవ్వరి. బాటించుట విభులకు వలయు'నని యడిగిన నా భూపతికి భిష్ముం డిట్లనియె. 159 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండు= ధర్మరాజు; విభులకున్‌= రాజులకు, యజమానులకు; ఎవ్వరిన్‌= ఎవరిని; 
పాటించుట= ఆదరించటం; వలయును= చేయాలి; అని; అడిగినన్‌; ఆ భూపతికిన్‌= భూమికి పతియైన ధర్మజునకు; 
భీష్ముండు; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: అనగా విని ధర్మరాజు 'ఆశ్రితులలో ఎవరిని ఎట్లా యజమానులు ఆదరించాలి? అని అడుగగా 
భీష్ముడు అతడితో ఇట్టా అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 57 
విశేషం: ఇది పోషించే వారికి సంబంధించిన విషయం. 


సీ, “జననాథ! విను, తప స్సా్యధ్యాయముఖ కర్మ । కరణత నుభయలోకముల వశగ 
తముల( జేయగ జాలు ధాత్రీసురులు మన్న । నకు బాత్రములు; పతి నాతి కెట్లు 
రాజునకును నట్లు బ్రాహ్మణు డొడయుండు । బ్రాహ్మణుం డను మాట పావనంబు, 


య 


హర్షించి శుభముల నలిగి యాపదల నిం । ద్రునికైన( జేయు విఫ్రుండు నృపతి 


తే. గొడుకుం బోలె నరయ, గురు బోలె. గొలువంగ । నగ్ని. బోలె నిష్ట నర్షితుడుగం 
జేయవలయు విఫ్రుం జెప్పెద, వేదసం । వాద; మేకబుద్ది నాదరింపు. 160 


ప్రతిపదార్థం: జననాథ!= (ప్రజలకు స్వామా!; తపః+స్వాధ్యాయ, ముఖ, కర్మ, కరణతన్‌= తపస్సు, వేదము చదవటం 
మొదలైన పనులను చేయటం వలన; ఉభయలోకములన్‌= రెండులోకాలను, ఈ లోకము, పరలోకము అనేవానిని; వశగతములన్‌= 
అధీనమైనవానినిగా; చేయంగన్‌+చాలు= చేయటానికి సమర్థులైన; ధా(త్రీసురులు= భూదేవతలు (బ్రాహ్మణులు); మన్ననకున్‌= 
గౌరవానికి; పాత్రములు= యోగ్యులు; పతి= మగడు; నాతికిన్‌= స్త్రీకి; ఎట్టు= ఎట్లో; అట్టు= ఆ విధంగా; బ్రాహ్మణుండు= 
విప్రుడు; రాజునకును= ఏలికకు; ఒడయుండు= స్వామి; బ్రాహ్మణుండు+అను మాట= (బ్రాహ్మణుడు పలికేమాట; పావనంబు= 
పవిత్రమైనది; విప్రుండు= జ్ఞానవిద్యాసంపదగల (బ్రాహ్మణుడు; ఇంటద్రునికిన్‌+ఐనన్‌= దేవేంద్రునకు కూడా; హర్షించి= సంతోషము 
పొంది; శుభములన్‌= మేలైన ఫలములను; అలిగి= కోపించి; ఆపదలను= కీడులను; చేయున్‌= చేయగలడు; నృపతి= రాజు; 
విఫ్రున్‌= ఉత్తమ(బ్రాహ్మణుని; కొడుకున్‌, పోలెన్‌= కన్నకుమారుని వలె; అరయన్‌ వలయున్‌= కాపాడాలి; గురున్‌+పోలెన్‌= 
జ్ఞానమును (ప్రసాదించిన గురువును వలె; కొలువంగన్‌, వలయున్‌= పూజించాలి; నిష్టన్‌= చెదరని బుద్దితో; అగ్నిన్‌+పోలెన్‌= 
అగ్నిదేవుని విధంగా; అర్భితుండుగన్‌= పూజలందుకొనిన వానినిగా; చేయన్‌, వలయన్‌= చేయాలి; (దీనికి ప్రమాణభూతంగా) 
వేద సంవాదమున్‌= వేదంలోని తార్కాణరూపమైన వాక్యాన్ని; చెప్పెదన్‌= నీకు తెలియజేస్తాను; ఏకబుద్దిన్‌= చెదరని మదితో; 
ఆదరింపు= శ్రద్దతో (గ్రహించు. 


తాత్పర్యం: రాజా! వినుము. తపస్సు, వేదాధ్యయనం వంటి కర్మలు చేయటం వలన ఉభయలోకాలను అరచేతిలో 
పెట్టగల (బ్రాహ్మణులను గౌరవించాలి. వారు సతికి పతివలె రాజుకు యజమానులు. వారి మాటలు పావనమైనవి. 
ఇండద్రుడికైనా సరే! వారు హర్షిస్తే సుఖం. అలిగితే కీడు కల్పించగలరు. రాజు విప్రుడిని కొడుకువలె కాపాడాలి. 
గురువువలె చూడాలి. అగ్నివలె పూజించాలి. దీనికి సంబంధించిన వేద సంభాషణం చెప్పుతున్నాను. ఏకాగ్రబుద్దివై 
వినుము. 


విశేషం: తపస్సు అంటే ఒక విషయాన్ని గూర్చి అతిగాఢంగా భావన చేయటం. దానికోసం చేసే అతికఠినమైన దేహేంద్రియాలను 
బ్య అ అద ఆక AK జలక్‌ 9, ( 

వశం చేసుకొనే ప్రక్రియలన్నీ తపస్సు (క్రిందికి వస్తాయి. స్వాధ్యాయం అంటే తనకు సంప్రదాయ సిద్దంగా ఏర్పడిన వేదాన్ని 

లేదా వేదశాఖలను గురుముఖాన అభ్యసించటం. విప్రడు- 'విద్యయా యాతి విప్రత్వమ్‌' అన్నమాటను బట్టి విద్య అంటే 

విముక్తిని ప్రసాదించే జ్ఞానమే కనుక అది పుష్కలంగా కలవాడు. 


వ. వేదంబులు దమలోన గోష్టి సేయుచున్న సమయంబున. 161 


తాత్సర్యం: వేదాలు తమలో తాము చర్చిస్తున్న వేళ 


58 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


బ్రాహృణజాతికిం బరిభవం బొనరింప । మున్ను చేసిన పుణ్యములు నశించు, 
జపహోమముఖ కర్మసంచయంబున కధి । కతరంబు విప్రముఖమున నిడుట. 
భూసురార్దన మొక మాసంబు సలిపిన । బాపంబులెల్లను బాసిపోవు, 
నగ్రవర్ణుల( గాంచి యాదరింపక యుండు । కంటెను, గీడొండు గలుగ దరయ, 


తే. నని క్రమంబున బుగ్వేదమును యజుస్సు । సామము నధర్వణమ్మును, సారభూత 
భవ్య సంభాషణముసేంత దివ్యమునుల । వలన విందుము, కౌరవకులపవిత్ర!' 162 


ప్రతిపదార్థం: కౌరవకుల= కురువంశంలో; పవిత్ర= పావనమైనవాడా!; బుగ్వేదం చెప్పుతున్నది; బ్రాహ్మణ జాతికిన్‌= బ్రాహ్మణ 
జాతికి; పరిభవంబున్‌= అవమానం; ఒనరింపన్‌= చేస్తే; మున్ను చేసిన= పూర్వం చేసిన; పుణ్యములు= పవిత్రకర్మఫలాలు; 
నశించున్‌= నశిస్తాయి; యజుర్వేదం చెప్పినది; జప, హోమ, ముఖ= జపం, హోమం చేయటంవంటి; కర్మసంచయంబునకున్‌= 
కర్మలను చక్కగా కూర్చుటకన్నను; అధికతరంబు= చాలా ఎక్కువ; విప్రముఖమునన్‌= (బ్రాహ్మణున కెదురుగా (భక్తితో); 
ఇడుట= ఇవ్వటం; సామవేదమిట్లా అంటున్నది; భూసుర= భూదేవతలైన (బ్రాహ్మణులయొక్క; అర్భనము= పూజను; ఒక 
మాసంబు= ఒక నెల; సల్పినన్‌= చేస్తే, పాపంబులు= అపవిత్రకర్మల ఫలాలు; ఎల్లను= అన్నీ; పాసిపోవున్‌= నశిస్తాయి; 
అధర్వణవేద మన్నది; అ(గ్రవర్గులన్‌= సైకులంవారిని; కాంచి= చూచి; ఆదరింపక= ఆదరించకుండా; ఉండుటకంటెను= 
ఉండటం కంటె; అరయన్‌= ఆలోచించి చూస్తే; ఒండు= మరొక; కీడు= ఆపద, అశుభం; కలుగదు; అని= ఈ విధంగా; 
బుగ్యజుస్పామాధర్వణ వేదాలు క్రమక్రమంబునన్‌= వరుసగా (గీతపద్యంలోని నాలుగు వేదాలు కర్తలు. పై నాలుగు పాదాలు 
వీటికి (క్రమంగా అన్వయించుకొనటమే క్రమం); సారభూత= సారాంశమైన; భవ్యసంభాషణము= మేలైన వాదం; చేంత= 
చేయటం; దివ్యమునులవలనన్‌ విందుము= దివ్యులైన మునుల ద్వారా వింటున్నాము. 


తాత్సర్యం: కురువంశంలో పవిత్రమైనవాడా! మునులద్యారా వింటున్నాము. (బ్రాహ్మణజాతికి అవమానం చేస్తే 
పూర్వం చేసిన పుణ్యం నశిస్తుందని బుగ్వేదం చెప్పుతున్నది. విప్రులకు చేసే దానం, జపం, హోమం మొదలైన 
వైదిక కర్మలకంటె ఎక్కువైనదని యజుర్వేదం చెప్పుతున్నది. ఒక నెల బ్రాహ్మణులను పూజిస్తే పాపాలన్నీ 
తొలగుతాయని సామవేదం చెప్పుతున్నది. పై కులం వారిని చూచి ఆదరించకుండా ఉండటం కంటె ఆలోచించి 
చూస్తే మరొక ఆపదలేదని అధర్వణవేదం తెలుపుతున్నది”. 


భీష్ముడు ధర్మరాజునకు. బరమమైన ధర్మంబు చెప్పుట (సం.13-18-1 (కుంభ)) 


(ఈక 


అని చెప్పి, భీష్ము డమ్మనుజేంద్రుతో( 'బర । మశ్రేష్టమైన ధర్మంబు దెలియ 
విను మని పల్కి యిట్లను; మద్రనాథుండు । సత్యవతీ పుత్రచరణములకు 
నెటి(గి కేలు మొగిడ్డి, యెద్దాని నెటు(గుట । యెటుకల కెల్లను నెక్కుడని, స 
భక్తిక సమ్మతి బ్రార్థించి యడిగిన; | నమ్మహాముని దయ నతని జూచి 


తే. విష్ణు నెలుంగు టధిక విమలబోధము, యజ | మూరి, యజకర లమూర్తి, యజ్ఞ 
కలనమూర్తి, యజ్ఞ ఫలమూర్తి, విష్ణుః డ । తండు కృష్ణు. దమలతరచరిత్ర!” 163 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 59 


ప్రతిపదార్థం: అని చెప్పి; భీష్ము(డు= భీష్ముడు ఆ విధంగా పల్కి; ఆ+మనుజ+ఇం(ద్రుతోన్‌= ఆ రాజుతో - ధర్మరాజుతో; 
పరమ= గొప్ప; (శ్రేష్టము= ఉన్నతం; ఐన; ధర్మంబున్‌= ధర్మాన్ని; తెలియన్‌ వినుము; అని పల్కి; ఇట్లు; అనున్‌; మద్రనాథుండు= 
మ(ద్రదేశానికి రాజైనవాడు - శల్యుడు; సత్యవతీ పుత్ర= సత్యవతి కుమారుడైన వ్యాసుడి; చరణములకున్‌= పాదాలకు; కేలు 
మొగిడ్సి= అంజలిఘటించి; ఎజంగి= నమస్కరించి; ఏ+దానిన్‌= దేనిని; ఎణు(గుట= తెలియటం; ఎణుకల కెల్లనున్‌= అన్ని 
జ్ఞానాలలోకీ; ఎక్కుడు= ఎక్కువ; అని; సభక్తిక= భక్తితో కూడిన; సమ్మతిన్‌= _ ఇష్టంతో; (ప్రార్థించి= ప్రార్థనాపూర్వకంగా; 
అడిగినన్‌= అడుగగా; ఆ+మహాముని= ఆ మహర్షి దయన్‌= కృపతో; అతనిన్‌= అతడిని; చూచి; విష్ణున్‌= శ్రీమహావిష్టుని; 
ఎబు(గుట= తెలియుట; విమలబోధము= స్వచ్చమైన జ్ఞానం; అమలతర చరిత్ర= నిర్మలమైన నడవడి కలవాడా!; యజ్ఞమూర్తి= 
యజ్ఞమే ఆకారంగా కలవాడు; యజ్ఞకర్ళమూర్తి= యజ్ఞం చేసే యజమానుని స్వరూపుడు; యజ్ఞకలనమూర్తి= యజ్ఞమం 
దుండేవాడు; యజ్ఞఫలమూర్తి= యజ్ఞఫలమే ఆకారమైనవాడు; విష్ణుడు= విష్ణుమూర్తి; అతండు; కృష్ణుండు= ఆ కృష్ణుడే విష్ణువు; 


తాత్సర్యం: అని చెప్పి మరల భీష్ము డిట్లా ధర్మరాజుతో అన్నాడు. 'నీవలెనే మ(ద్రరాజు వ్యాసమహర్షి పాదాలకు 
నమస్కరించి జ్ఞానాలలో ఉత్తమజ్ఞానమే” దని అడిగితే ఆ మహర్షి చెప్పాడు; 'నిర్మలచరిత్రా! యజ్ఞమూర్తి, 

Gy = Gy యె Sy 
యజమానమూర్తి. యజ్ఞకల నమూర్తి, యజ్ఞఫలమూర్తియే విష్ణువు. అతడిని తెలియటమే ఉత్తమజ్ఞానం. ఆ విష్ణువే ఈ 
కృష్ణుడు. 


వ. అని పల్కి యమ్మహాత్ముండు వెండియు శల్యున కిట్లను 'గృష్ణుండు వినుచుండ6 గొందటు బ్రాహ్మణు లతని 
నుపలక్షించి, నాతో నిబ్బాలుండు యాదవుండైన వసుదేవునకు( గంసానుజయైన దేవకియందు జన్మించిన 
వా( డితని నీవు క్రతుపురుషుండని కొనియాడుటకు( గతం బేమి? యని యడిగిన నన్నారాయణుండు నగుచు 
నన్ను! గన్లొని “వీరలప్రశ్నంబునకు నుత్తరంబు దగనిత్తుగాకి యనిన నద్దేవునికిం బ్రణమిల్లి యే నిట్లంటి.164 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పల్కి= మాటాడి; ఆ+మహా+ఆత్ముండు= దొడ్డబుద్దిగల వ్యాసమహర్షి వెండియున్‌= 
ఇంకా; శల్యునకున్‌= మ(ద్రరాజైన శల్యునకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; కొందరు, (బ్రాహ్మణులు= కొందరు 
బ్రాహ్మణ జాతికి చెందినవారు; కృష్ణుండు= వాసుదేవుడు; వినుచుండన్‌= వింటూ ఉండగా; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుని; 
ఉపలక్షించి= ఉద్దేశించి; నాతోన్‌= నాతో; ఈ+బాలుండు= ఈ పసివాడు; యాదవుండు= యదువంశంవాడు; ఐన= 
అయినట్టి; వసుదేవునకున్‌= వసుదేవుడనేవానికి; కంస+అనుజ= కంసుని చెల్లెలు; ఐన= అయిన; దేవకియందున్‌= దేవకి అనే 
స్రీయందు; జన్మించినవాండు= పుట్టినవాండు; నీవు; ఇతనిన్‌= ఇట్టి ఈ బాలుని; (క్రతు పురుషుండు= యజ్ఞాత్మకుడైన వ్యక్తి; 
అని; కొనియాడుటకున్‌= పొగడటానికి; కతంబు= కారణం; ఏమి= ఏమిటి?; అని; అడిగినన్‌= ప్రశ్నింపగా; ఆ+నారాయణుండు= 
సాక్షాత్తు నారాయణుడే అయిన వాసుదేవుడు; నగుచున్‌= నవ్వుతూ; నన్నున్‌= నన్ను (వ్యాసుని) కన్లాని= చూచి; 
వీరలప్రశ్ళంబునకున్‌= వీరిప్రశ్నకు; ఉత్తరంబున్‌= సమాధానాన్ని; తగన్‌= తగు విధంగా; ఇత్తు+కాక= ఇవ్వు; అనినన్‌= అంటే; 
ఆ+దేవునికిన్‌= దేవుడైన ఆ శ్రీకృష్ణునకు; ప్రణమిల్లి= సాష్టాంగదండ నమస్కారం చేసి; ఏను= నేను; ఇట్ల్టు= ఈ విధంగా; 
అంటిన్‌= చెప్పాను. 


తాత్సర్యం: వ్యాసమహర్షి ఇట్లా చెప్పి ఇంకా అన్నాడు; “శల్యా! కొంతమంది (బ్రాహ్మణులు ఒకసారి కృష్ణుడిని 
ంె ౧? (ac) 
దృష్టిలో పెట్టుకొని ఆయనముందే నాతో అన్నారు. “ఇతడు యాదవుడైన వసుదేవుడికీ, కంసుని చెల్లెలు దేవకికీ 
పుట్టినబాలుడు. ఇతడిని యజ్ఞపురుషుడైన విష్ణు వంటా వేమిటి?” అని. అది విని కృష్ణుడు నవ్వుతూ నాతో అన్నాడు; 
వీళ్ళ ప్రశ్నలకు సరిపోయే సమాధానం చెప్పుము” - అని అపు డా దేవుడికి నమస్కరించి నే నిట్టా అన్నాను. 


60 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. 'వేదమయుండు, వేదవేద్యుండు, వేదార్థ । విత్తమప్రియుండు, విష్ణుం దీతం 
డిట్టి. డగుట, యాత్మ నెబు(గుట యుత్తమ । బ్రాహ్మణత్వసిద్ధి భవ్యులార!' 165 


ప్రతిపదార్థం: భవ్యులు+ఆర!= ఉత్తములారా!; విష్ణుండు+ఈతండు= ఈ కృష్ణుడే విష్ణువు; వేదమయు(డు= వేదములే 
స్వరూపంగా కలవాడు; వేదవేద్యుండు= ఆ వేదములచేతనే తెలియదగినవాడు; వేదార్థ= వేదాల అర్థాన్ని; విత్‌= తెలిసినవారిలో; 
తమ= శ్రేష్టులకు; ప్రియుండు= ఇష్టమైనవాడు; ఇట్టిడు= ఇటువంటివాడు (ఈ కృష్ణుడు); అగుటన్‌= కావటం; ఆత్మన్‌= 
మనసులో; ఎటుంగుట= తెలియటం; ఉత్తమ= గొప్ప; బ్రాహ్మణత్వ సిద్ది= బ్రాహ్మణత్యాన్ని పొందటం. 


తాత్సర్యం: బ్రాహ్మణత్వ సిద్దికి ఫలమేమంటే - శ్రీకృష్ణుడే వేదమయుడు. వేదవేద్యుడు. వేదార్థం తెలిసిన 
పండితులకు ఇష్టుడైనవా డని తెలియటమే”. 


వ. అనిన విని వారలు దద్దావనం గృతకృత్యులై 'రని చెప్పిన మద్రవిభుండు మానసంబు మాలిన్యరహితంబును 
బ్రసాద సహితంబును నయి చరితార్థుందయ్యె( బాండవాగ్రజా! నీకు నీయర్ధంబు విజ్ఞాతం బగుట యెజుంగుదు, 
నైననుం బ్రజ్ఞావిశుద్ది కరణం బాచరించితి' నని చెప్పుటయు నతం డత్యంత సంతుష్టాంత రంగుండై 
. wg ధి ల్‌ 
“గరుత్మంతుండు మహానుభావుం డని విందు, నవ్విహగవిభుని వృత్తాంతంబు తెటిం గెటుంగ వినవలతు 
వివరింపవే, యనుటయు నతం డచ్యుతునాలోకించి, 'యాసుపర్జుండు నీవ కా వినియుండుదుం జెప్పెది 
ననవుడు నప్పుండరీకాక్షుండు వికచవదనుండై 'యట్లచేయు; మిక్కురుపతి కోర్కి దీర్చుట కర్తవ్యం' బని పల్కిన, 
నా దేవవ్రతుండు భూవల్లభున కిట్లనియె. 166 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; వారలు= (శ్రోతలు, విన్నవారు; తత్‌= (వ్యాసమహర్షి చెప్పిన కృష్ణ సంబంధమైన) దానియొక్క, 
అతడియొక్క; భావనన్‌= ఏకా[గ్రధ్యానంచేత; కృతకృత్యులు+ఐరి= ధన్యులైరి; అని చెప్పినన్‌; మ(ద్రవిభుండు= మద్రదేశరాజు, 
శల్యుడు; మానసంబు= మనస్సు; మాలిన్యరహితంబు= మలినం లేనిదీ; ప్రసాదసహితంబును= (ప్రసన్నతతో కూడినదీ; 
అయి; చరిత+అర్జుండు= నెరవేరిన ప్రయోజనం కలవాడు (ధన్యుడు); పాండవ+అ(గ్రజా! పాండవులలో జ్వ్యేష్టుడా! నీకున్‌= 
నీకు; ఈ అర్థంబు= ఈ విషయం (శ్రీకృష్ణుడే విష్ణువన్న జ్ఞానం); విజ్ఞాతంబు= తెలిసిందే; అగుట; ఎణుంగుదున్‌= 
తెలియుదును; ఐననున్‌= ఐనప్పటికి; (ప్రజ్ఞా= మేధాశక్తిని; విశుద్ది కరణంబు= పరిశుద్దం చేయటం; ఆచరించితిన్‌= చేశాను; 
అని; చెప్పుటయున్‌= చెప్పగా; అతండు= ధర్మరాజు; అత్యంత= మిక్కిలి; సంతుష్ట ఐ= అయి; సంతోషించిన; అంతరంగుండు= 
ఆత్మ కలవాడు; గరుత్మంతుండు, మహా+అనుభావుండు; అని విందున్‌= అని విన్నాను; ఆ+విహగ విభుని= ఆ పక్షిరాజు 
యొక్క; వృత్తాంతంబు= కథయొక్క; తెజంగు= విధానం; ఎణుంగన్‌= తెలిసికొనటానికి; వినన్‌ వలతున్‌= వినటానికి 
ఇష్టపడుతున్నాను; వివరింపవే= విశదీకరించవే (ప్రార్ధన); అనుటయున్‌= అతండు; అచ్యుతున్‌= (సచ్చిదానంద స్వరూపం 
నుండి చ్యుతి లేనివాడు ఏమరుపాటు జారుపాటు లేనివాడు) శ్రీకృష్ణుడిని; ఆలోకించి= చూచి; ఆ సు+పర్షుండు= ఆ 
గరుత్మంతుడు (గట్టి రెక్కలున్న వాడు) నీవకాన్‌= నీవే ఐనట్టు (నీవేనని); విని+ఉండుదున్‌= విని ఉన్నాను; చెప్పెదన్‌= 
తెల్సెదను; అనవుడున్‌= అని చెప్పినమోదట; ఆ+పుండరీక+అక్షుండు= తెల్లని తామరరేకులవంటి కన్నులున్నవాడు; వికచ= 
వికసించిన; వదనుండై= ముఖం కలవాడై; అట్టు+అ= ఆ ప్రకారమే; చేయుము; ఈ+కురుపతి= ఈ కౌరవరాజు యొక్క; 
కోర్కి+తీర్చుట; కర్తవ్యంబు= చేయవలసిన పని; అని పల్కినన్‌; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; భూవల్లభునకున్‌= 
భూమిపతికి, రాజుకు; ఇట్టు+అనియెన్‌. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 61 


తాత్పర్యం: అనగా విని వారా భావనతో ధన్యులైనారు 'అని చెప్పగా విన్న శల్యుడు స్వచ్చమైన మనస్సు కలవాడై 
- మహామాలిన్యాలన్నీ పోగా ధన్యుడైనాడు. ధర్మజా! నీకీ విషయం తెలిసిందే ఐనా నీ మనస్సును పరిశుద్దం 
చేయటానికి ఇది చెప్పాను” అని చెప్పగా విని ధర్మరాజు “గరుత్మంతుడు మహాత్ముడని ఎన్నాను. అతడి కథ 
వినాలని ఉన్నది చెప్పవా" అని ప్రార్థించాడు. భీష్ముడు శ్రీకృష్ణుడిని చూచి 'స్వామీ! నీవే ఆ గరుత్మంతుడవని 
విన్నాను” అన్నాడు. ఆయన కూడా తెల్లని కన్నులు విప్పారగా ముఖం వికసింప చేసికొని, 'మంచిది. ఈ రాజు కోర్కె 
తీర్చటం ముఖ్యం కనుక చెప్పు. మనగా, ఆ భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


భీష్ముడు ధర్మజునకు గరుత్మంతుని చరిత్రంబు చెప్పుట (సం. 13-19-1 (కుంభ)) 


(ఈక 


“కశ్యపు భార్యలు కద్రువ, వినత నా€। గల రాతపస్వి వారలకు వరము 

గరుణ నిచ్చెద నన్న గద్రువ వేవుర, । వినత యిద్దటి, వేండికొనిరి సుతుల; 

మునియు 'నట్లగుగాకి యనియె( బదంపడి | యండముల్‌ వేయును, నండయుగము, 
వరుసన, యా కద్రువకు వినతకు బుట్టె, | నవి కుండముల నిడి, యరసి యుండి 


తే. రహి సహస మేనూజేండ్లు నంత నుదయ । మయ్యె, నవ్వేయి గ్రుడ్డుల నధికబలము. 
దేజమును గల్లి యా సర్పరాజి యొప్పు చుండె, నారెండు విరియక యుండె, మటియు. 167 


ప్రతిపదార్థం: కశ్యపుభార్యలు= తొమ్మిదిమంది (ప్రజాపతులలో ఒకడగు కశ్యపుని యొక్క పత్నులు; కద్రువ, వినత; నాన్‌= 
అనగా; కలరు; ఆ తపస్వి= ఆ ముని; వారలకున్‌; వరము; కరుణన్‌= దయతో; ఇచ్చెదన్‌= ఇస్తాను; అన్నన్‌= అని పల్కగా; 
కద్రువ; వేవురన్‌= వేయిమందిని; వినత; ఇద్దణున్‌; సుతులన్‌= కొడుకులను; వేండికొనిరి= కోరుకొన్నారు; మునియున్‌= 
కశ్యపుడును; అట్టు+అగుగాక= అట్టాగే అవుతుంది; అనియెన్‌; పదంపడి= తరువాత; అండముల్‌= (గ్రుడ్డు; వేయునున్‌= 
వెయ్యి; అండయుగము= గ్రుడ్లయొక్క జత; వరుసన= (క్రమంగా; ఆ కద్రువకున్‌; వినతకున్‌; పుట్టెన్‌; అవి= వాటిని; 
కుండములన్‌+ఇడి= కుండలలో పెట్టి; అరసి+ఉండిరి= రక్షించుకొంటూ ఉన్నారు. అహిసహ(స్రము= వేయి పాములు; ఏ 
నూజు+ఏండ్డు+అంతన్‌= ఐదువందలసంవత్సరాల తరువాత; ఆ+వేయి (గ్రుడ్డులన్‌= ఆ వేయి గ్రుడ్లనుండి; ఉదయము+ 
అయ్యెన్‌= జన్మించాయి; అధికబలము= మిక్కిలి బలం, శరీరబలం; తేజమును+కల్లి= ప్రాణశక్తి కల్గి ఆ సర్పరాజి= ఆ 
పాముల సమూహం; ఒప్పుచున్‌+ఉండెన్‌= (ప్రకాశిస్తూ ఉండింది; మజీయున్‌= ఇంకా; ఆ+రెండున్‌= వినతగ్రుడ్డు రెండూ; 
విరియక= పిగులక; ఉండెన్‌= ఉన్నాయి; 


తాత్సర్యం: కద్రువ, వినత కళ్యప(బ్రహ్మకు భార్యలు. వారికి దయతో “వరా లిస్తాను కోరుకొ'మ్మన్నాడు ముని. 
కద్రువ వేయిమంది, వినత ఇద్దరు కొడుకులు కావాలని వేడుకొన్నారు. ఆయన “అట్లాగే జరుగుతుం దని అన్నాడు. 
తర్వాత కద్రువకు వేయి, వినతకు రెండు (గ్రుడ్డు కలిగితే వారు వాటిని కుండలలో పెట్టి కాపాడుతున్నారు. 
ఐదువందలేండ్లు గతించినాక కద్రువ వేయిగ్రుడ్ల నుండి వేయి పాములు పుట్టి అధికబలము, తేజస్సుతోను 
పెరుగుతుండగా, వినతగ్రుడ్డు రెండు పగలనేలేదు. 


క. తన సవతి యైన కద్రువ(। గని వగపును మత్సరంబు( గదిరెడు మదితో 
వినత గడున్‌ వేగిరపడి | యనీతి నొకయండ మవియ నడిచె నరేంద్రా! 168 


62 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ప్రజలకు పతివైన రాజా! వినత; తన సవతిన్‌ కద్రువన్‌ కని= సపత్నిఅయిన కద్రువను చూచి; 
వగపు= దుఃఖం (తనకు సంతానం కలుగలేదని); మత్సరంబున్‌= అసూయ (దానికి కలిగారని); కదిరెడు= వ్యాపించిన; 
మదితోన్‌= మనస్సుతో; కడున్‌= మిక్కిలి; వేగిరపడి= తొందరపడి; అనీతిన్‌= నీతిమాలి; ఒకఅండము= ఒక గ్రుడ్డు; 
అవియన్‌= పగులునట్టుగా; అడిచెన్‌= కొట్టింది. 


తాత్సర్యం: రాజా! సవతి కద్రువను చూచి దుఃఖం, అసూయ కలుగగా వినత తొందరపడి ఒక (గుడ్లు పగులకొట్టింది. 


యి 
ఇది నియమాన్ని తప్పటం (సృష్టి నియమాన్ని కాదనటం. ఆ (గ్రుడ్డు వాటంతటవే పిగిలి పిల్లలు పుట్టాలి తప్ప 
పగులకొట్టితే ఎట్టా? అది అనీతి) 


వ. అడిచిన నందు. 169 
ప్రతిపదార్థం: అడిచినన్‌= పగులగొట్టగా; అందున్‌= అందులోనుండి. 
తాత్పర్యం: పగులగొట్టగా అందులోనుండి. 


క. పులుంగొక్కడు పూర్వాంగము । గలిగి జనించుటయు, వాని గని, యానతి గ 
న్నుల నశ్రుకణంబులు పె | ల్లొలుకంగ శోకమున మునుంగు నుల్లముతోడన్‌. 170 


ర్త. 


సతి= ఆ వినత; వానిన్‌+కని= అర్హశరీరం గల కొడుకును చూచి; కన్నులన్‌= కళ్ళనుండి; అ(శ్రుకణంబులు= కన్నీటిబొట్టు; 
పెల్టు= ఎక్కువ; ఒలుకంగన్‌= కారగా; శోకమునన్‌= దుఃఖంలో; మునుగు= మునిగిన; ఉల్లముతోడన్‌= మనస్సుతో; 


ప్రతిపదార్థం: పులుంగు= పిట్ట; ఒక్కండు= ఒకటి; పూర్వ+అంగము= పై శరీరం; కలిగి; జనించుటయున్‌= పుట్టగా; ఆ 


తాత్సర్యం: ఊర్హ్యశరీరం మాత్రం కల పక్షి పుట్టింది. ఆ తల్లి ఆ కొడుకును చూచి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖంలో 
మునిగిపోయిన మనస్సుతో (తరువాతి పద్యంతో అన్వయం.) 
వ. నివ్వెజిపడి యుండ నయ్యండజంబు. 171 
ప్రతిపదార్థం: నివ్వెజపడి= నిశ్ళేష్టురాలై; ఉండన్‌= ఉండగా, నిలబడి పోగా; ఆ+అండజంబు= ఆ (గ్రుడ్డు నుండి పుట్టినపక్షి, 
తాత్సర్యం: నిళ్ళేష్టురాలై ఉండగా ఆ (గ్రుడ్డునుండి పుట్టిన పక్షి, 
చ. 'ఇరువుర మేము పుట్టుదు మహీనపు మేనులతో, మహాబల 

స్పురణ వెలుంగ నప్పెనుపు. బొందంగ నీ కవియించి తిట్లు మ 

త్సరమున( జాపలంబునను దత్సల మందుము, నీ సపత్నికిన్‌ 

వరవుడవై చరింపు మని, వారని నెవ్వగ శాప మిచ్చినన్‌. 172 
ప్రతిపదార్థం: మేము; ఇరువురము= ఇద్దరం; పుట్టుదుము= పుట్టేవాళ్ళం; అహీనపు= గొప్ప, తక్కువకాని; మేనులతోన్‌= 
శరీరాలతో; మహాబల స్ఫురణ = గొప్ప బలకాంతి; వెలుంగన్‌= (ప్రకాశించగా; ఆ+పెనుపు= ఆ అభివృద్ది; పొందంగ నీక= 


పొందకుండా; అవియించితి (వి= పగులగొట్టావు; ఇట్టు= ఈ విధంగా; మత్సరమునన్‌= అసూయతో; చాపలంబునను= 
చాపల్యంతో; తత్‌= దానికి; ఫలము= ఫలితం; అందుము= గ్రహించుము; నీ; సపల్నికిన్‌= సవతికి; వరవుడవై= దాసివై; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 63 


చరింపుము= (బ్రతుకు; అని; వారని= మళ్ళించరాని; నెజ+వగన్‌, నెవ్వగన్‌= నిండు దుఃఖంతో; శాపము= శాపాన్ని; ఇచ్చినన్‌= 
ఇవ్వగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: మహాబలవంతులమై గొప్ప శరీరాలతో ఇద్దరం పుట్టేవాళ్ళం. ఆ పరిణతిని పొందనివ్వకుండా చేశావు. 
కేవలం నీ సవతిపై నున్న అసూయా, చపలత్వంవలన. కనుక దానికి ఫల మనుభవించుము. 'నీ సవతికి దాసివై 
(బతుకు మని తీరని దుఃఖంతో శపించాడు. 


క. వెలవెల బాటుచు, వడంకుచు । నలుకుచు, దనమోము. జూచు నయ్యంగన న 

ప్పులుంగు కృపం జూచి, తల్లీ! వలవ దడల నిది విధాత వశమయి వచ్చెన్‌. 173 
ప్రతిపదార్థం: వెలవెల+పాజుచున్‌= పాలిపోతూ (ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్క లేకపోవటం); వడంకుచున్‌= వణకుతూ; 
అలుకుచున్‌= (గాలికి చిగురాకువలె) భయంతో కంపిస్తూ; తన మోమున్‌= తన ముఖాన్ని; చూచు=చూస్తున్న; ఆ+అంగనన్‌= 


ఆ తల్లిని; ఆపులుంగు= ఆ పక్షి కృపన్‌= జాలితో; చూచి; తల్లీ= అమ్మా! (ప్రేమతో పిలిచిన పిలుపు; అడలన్‌ వలదు= 
భయపడవద్దు; ఇది = ఈ శాపం; విధాతృ వశమయి= (బ్రహ్మ (కర్మ) అనుసారంగా; వచ్చెన్‌= దాపురించింది. 


తాత్సర్యం: పాపం సవతిసంతానాన్ని చూచి వాపోయి ఈ పనిచేస్తే జరిగింది. సరిగా అవయవాలు ఏర్పడకుండానే 
కొడుకు పుట్టాడు. తనను సరిగా పెరగనివ్వకుండా చేసిన తల్లి మాత్సర్యం, దుఃఖచాపల్యం చూచి కొడుకుకు 
కోపం వచ్చి శపించాడు. అట్టా పుట్టిన కొడుకును చూచి దుఃఖపడింది. ఆ తల్లి; కొడుకు శాపానికే భయపడుతుందా? 
ఈ సంకటంలో ఆమె తెల్లబారిపోయింది. వణికింది, భయంతో కంపించిపోయింది. అమాయకురాలైన ఆ తల్లి 
'నాయనా! నన్నా శపించా' వన్నట్టు తన ముఖాన్ని చూస్తూ నిలబడిపోతే కొడుకు గుండె కరిగి నీరై పోయింది. 
“అమ్మా! ఇది సృష్టికర్త సంకల్పంవలన వచ్చింది. భయపడకుము” అని ఓదార్చాడు. 


విశేషం: ఒక చిన్న పద్యంలో మహాకవి ఎంత శోచనీయస్టితిని సృష్టించాడు. తల్లీ కొడుకులు ఎట్లాంటి పరిస్థితులలో 
చిక్కుకుపోయారు. అంత విచిత్ర పరిస్థితిని కల్పించిం దెవరు? సృష్టికర్త తప్ప. దానికి లోబడిన లోకం అనుభవించటంకంటె 
చేసేదేముంది? ఆ (బ్రహ్మ సంకల్పం ఈ నాటకం. సుఖమూ, దుఃఖమూ కలది. 


వ. అని వెండియు. 174 
తాత్సర్యం: మళ్ళీ ఇంకా. 
శా. 'ఏనూటేండ్లకు( బుట్టు నాయనుజు(; డిం కీయున్న యండంబు నె 

ట్లైనన్‌ ధైర్యము గల్లి కావుము ప్రయత్నాసక్తిమై వాడు ద 

ర్వానూనుండు బలాభిరాము(డు మదీయస్పూర్తి మన్ఫూర్తి నీ 

కానందంబుగ నీంగు దాస్యము త్రిలోకాశ్చర్య సంపాదియై. 175 


ప్రతిపదార్థం: నా= నాయొక్క; అనుజుండు (అనుసరించి పుట్టేవాడు) తమ్ముండు; ఏనూజు= ఐదువందలు; ఏండ్లకున్‌= 
సంవత్సరాలకు; పుట్టున్‌= పుట్టగలడు; ఇంకన్‌= ఇక; ఈ ఉన్న= ఈ మిగిలిన; అండంబున్‌= రెండో (గ్రుడ్డును; ఎట్టు+ఐనన్‌= 
[2] (2) యట్‌ £9 


64 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎట్టాగైనా; ధైర్యము కల్గి= ధైర్యంతో; ప్రయత్న+ఆసక్తిమైన్‌= ప్రయత్నంతో; కోర్కెతో, ప్రయత్న పూర్వకమైన ఆసక్తి గలిగి; 
కావుము= రక్షించుము; వా(డు= ఇక ఆ పుట్టబోయేవాడు; దర్స+అనూనుండు= గొప్ప దర్పం (దర్జా కలవాడు; బల+అభిరాము. 
డు= బలంతో అందమైనవాడు; మదీయ= నా యొక్క; స్పూర్తిమత్‌= తేజస్సు కల; మూర్తి= ఆకారం కలవాడు; త్రిలోక= 
ముల్లోకాలకు; ఆశ్చర్య= అబ్బురపాటును; సంపాది+ఐ= కల్గించగలవాడై; నీకున్‌; ఆనందంబుగన్‌= సంతోషం కలిగేటట్టు; 
దాస్యమున్‌= బానిసతనాన్ని; ఈంగున్‌= పోగొట్టును. 


తాత్సర్యం: ఈ ఉన్న (గ్రుడ్డునైనా జాగ్రత్తగా కాపాడుకొమ్ము. ఇంకా ఐదువందల ఏండ్లు గడచిన తరువాత నాకు 


తమ్ముడు జన్మిస్తాడు. ఆ పుట్టే వాడున్నాడే వాడు మహా దర్చం కలిగి గొప్ప బలశాలియై, నా తేజస్సునంతా తాను 
పొందిన ఆకారంతో జన్మించి, ముల్లోకాలకు ఆశ్చర్యం కలిగిస్తూ, నీకానందం కలిగిస్తూ, నీ దాస్యాన్ని పోగొట్టుతాడు. 
పద్యంలో తల్లిని శపించాడు. ఈ పద్యంలో తల్లిని ఓదారుస్తున్నాడు. అందుకే పెద్ద పద్యం. పుట్టే తమ్మునిమీద 
ద్ద మాటలతో వాడిని పొగడుతున్నాడు. అట్లాంటివాడు జన్మిస్తాడు. పుట్టి తల్లికి కలిగిన దాస్యాన్ని పోగొట్టుటే 
కాక ముల్లోకాలకు ఆశ్చర్య కారకుడౌతాడు. కనుక ఐదువందల ఏళ్ళు ఎట్టాగైనా ఓపిక పట్టుమని తల్లిని ఓదార్భటం 


పద్యభావం. పుట్టబోయే గరుత్మంతుడిని పరిచయం చేయటం రాబోయేపాత్రను ముందుగానే మరొక పాత్రతో పరిచయం 
చేసినట్టు. చాలా గొప్ప పద్యం. పై పద్యంలో దుఃఖం. ఈ పద్యంలో ఆనందం. వెరసి మానవజీవితం. 


వ. అనియె; నిట్లు ప్రథమ పుత్రుండు వికలాంగుం డగుటకును, శాపప్రాప్తికిని, బరమనిర్వేదంబు నొంది, వినతయు 
నవ్విహంగంబు నిర్దేశించిన కాలంబు ప్రతీక్షించి, యయ్యండంబు రక్షించి కాచియుండం, దత్సమయ 
సమాగమంబున. 176 

ప్రతిపదార్థం: అనియెన్‌= అని చెప్పాడు; ఇట్టు= ఈ విధంగా; ప్రథమపుత్రుండు= పెద్దకొడుకు; వికల+అంగుండు= సరిగా 

పెరగని అవయవాలు కలవాడు (కుంటివాడు); అగుటకును; శాప్రాస్తికిని= శాపం కలిగినందుకూ; పరమ= చాలా గొప్ప; 
నిర్వేదంబు= దుఃఖం; ఒంది= పొంది; ఆ+విహంగంబు= ఆ పక్షి (పెద్దకొడుకు); నిరేశించిన= చెప్పిన; కాలంబు= ఐదువందల 


ఏండ్లు; ప్రతీక్షించి= ఎదురుచూచి; ఆ+అండంబున్‌= ఆ (గుడ్డును; రక్షించి= కాపాడి; కాచియుండన్‌= కనిపెట్టుకొని ఉండగా; 
తత్‌= ఆ, ఐదువందల ఏళ్ళ; సమయ= కాలం; సమాగమంబునన్‌= రాకతో. 


తాత్సర్యం: ఈ విధంగా పెద్దకొడుకు వికలాంగుడు కావటం - శాపం రావటంతో గుండె చెదరిపోయిన తల్లి ఆ 
పెద్దకొడుకు చెప్పిన కాలంకొరకు నిరీక్షిస్తూ ఆ (గ్రుడ్డును కాపాడుతూ ఉండగా, కాలం తిరిగి వచ్చింది. (ఐదువందల 
ఏళ్ళు గడచిపోయాయి) 


చ. ఘనతరకంధరుండు, దృఢకాయుండు, దీప్తముఖుండు, రక్తలో 
చనుండు, మహోత్తమాంగకుండు, చారుసుసంగత పక్షసారమం 
డనుండు, పరిస్సుర ద్యుతి విడంబిత బాలదివాకరుండు, లో 
కనయన పర్వనిర్వహణకారి సుపర్జుండు పుట్టె భూవరా! 177 


ప్రతిపదార్థం: భూవరా!= భూమికి రాజా! సుపర్జుండు= మంచి రెక్కలు గలవాడు, గరుత్మంతుడు; ఘనతర= చాలాగొప్ప; 
కంధరుండు= మెడ కలవాడు, బలిసిన మెడ కలవాడు; దృఢ= బలిష్టమైన; కాయు(డు= శరీరం కలవాడు; దీప్త= కాంతితో 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 65 


వెలిగే; ముఖుండు= ముక్కు కలవాడు, (ముఖం కలవాడు); రక్త= నెత్తురువలె ఎర్రని; లోచను(డు= నేత్రాలున్నవాడు; 
మహా+ఉత్తమ+అంగకుండు= గొప్ప తల కలవాడు; చారు= అందంగా; సుసంగత= కూడిన - పొందిపొసగినట్టున్న; పక్ష= 
రెక్కల; సార= సారం, శక్తి మండనుండు= అలంకారంగా కలవాడు; పరి= మిక్కిలిగా; స్ఫురత్‌= (ప్రకాశించే; ద్యుతి= 
కాంతితో; విడంబిత= పోలిన; బాలదివాకరుండు= బాలసూర్యుడు; లోక= ముల్లోకాల; నయన= నేత్రాలకు; పర్వ= పండుగను; 
నిర్వహణ= నిర్వహించటం; చక్కగా మోయటం; కారి= చేసేవాడు; (పర్వ నిర్వహణకారి= పండుగను కల్పించటం చేసేవాడు) 
పుట్టెన్‌= జన్మించాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! గరుత్మంతుడు (రెక్కలు కలవాడు) జన్మించాడు. (అత డెట్టా ఉన్నాడంటే) అతడు 
బలిసినమెడతో; బలిష్టమైన దేహంతో, అగ్నివలె జ్వలించే ముఖంతో, ఎర్రని నేత్రాలతో, కాంతితో (ప్రకాశించే 
బాలసూర్యుడి వంటివాడు, సర్వలోకాల నేత్రాలకు పండుగను కల్పించేవాడు (ఆనందదాయకుడు) ఐనవాడు. 


విశేషం: పద్యమంతా సుపర్గ్గుడి గొప్ప ఆకారాన్ని వర్షిస్తున్నది. 175వ పద్యంలో చెప్పినట్టుగా ఒక మహాపురుషుడి ఆకార విశేషం 
ఇందులో వర్ణించబడింది. కనుక పద్యరచనలో ఒక సాంద్రత కన్పిస్తుంది. బిగువుగా నడుస్తుంది పద్యం. ఆ బిగువంతా మహా 
పురుషుడి గొప్పతనానికి సంకేతం. 


కు సమయంబున నరుణో । ద్దాసిత గాత్రుండు, తొలుతపట్టి యరుణుం డు 


ఆ 
ల్లాసి యగుచు రవి పరిచ । ర్యాసుఖ మెద గోరి చనియె నంబరవీథిన్‌. 178 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో; అరుణ= ఎర్రని కాంతితో; ఉత్‌+భాసిత= చక్కగా (ప్రకాశించే; 
గాత్రుండు= శరీరం కలవాడు; తొలుత పట్టి= వినత మొదటి కొడుకు; అరుణుండు= ఆ పేరు కలవాడు; ఉల్లాసిఅగుచున్‌= 
సంతోషిస్తూ; రవి= సూర్యుడి; పరిచర్యా= సేవా; సుఖము= సుఖాన్ని; ఎదన్‌= మనస్సులో; కోరి= కోరుకొని; అంబరవీథిన్‌= 
ఆకాశమార్గంలో; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ వేళ ఎర్రని శరీరం కల వినత మొదటి కొడుకు అరుణుడు సంతోషించి, సూర్యుడిని సేవించటానికి 
ఇష్టపడి ఆకాశంలో ఎగిరిపోయాడు. (తమ్ముడు పుట్టేంతవరకు తల్లిని కాపాడుకొంటూ తోడుగా ఉన్నాడని భావం.) 


మ. జననిం బాసి జనించునష్ట తనయిచ్చం బక్షినాథుండునుం 
జని, పద్మోద్ధవకల్పితంబు లగు భోజ్యంబుల్‌ శరీరంబు వ 
రన మొందింపంగ సిద్దసాధ్యగణముల్‌ దన్‌ ముద్దు సేయంగం గ్రీ 
డన లోలత్వమునం జరించు( బరితుష్టస్వాంతు(డై యెల్లెడన్‌. 179 


ప్రతిపదార్థం: జనించునస్టు+అ= పుట్టినప్పుడే; పక్షినాథుండునున్‌= పక్షులకు రాజైనవాడు; జననిన్‌= తల్లిని; పాసి= వదలి; 
తన= తన యొక్క; ఇచ్చన్‌= ఇష్టానుసారంగా; కోర్కెతో; చని= వెళ్ళి; పద్మ+ఉద్భవ= పద్మంనుండి పుట్టిన (బ్రహ్మచేత; 
కల్పితంబులు= సృష్టిచేయబడిన; భోజ్యంబుల్‌= ఆహారాలు; శరీరంబున్‌= దేహాన్ని; వర్హనమున్‌= పెరుగుదలను; ఒందింప( 
గన్‌= పెంపొందింపగ చేయగా; ఎల్లెడన్‌= ఎల్ల యెడల; పరితుష్ట = సంతుష్టి పొందిన; (స+అంత= స్వాంతము= మనస్సు 
(లోపలిది)) స్వాంతుండై= మనస్సు కలవాడై; సిద్ద, సాధ్య గణముల్‌= సిద్దుల, సాధ్యుల (దేవతలలో జాతులు) సమూహాలు; 
తన్‌= తనను; ముద్దుచేయంగన్‌= ముద్దు చేస్తుండగా; (క్రీడన= ఆటలపై; లోలత్వమునన్‌= ఆసక్తితో; చరించున్‌= విహరిస్తాడు. 


66 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గరుత్మంతుడు పుట్టినప్పుడే తల్లిని వదలి తన ఇష్టానుసారంగా బ్రహ్మ సృష్టించిన ఆహారానికై 
లోకాలన్నీ క్రీడగా విహరిస్తుంటే; సిద్ద సాధ్యులైన దేవతలందరు తనను ముద్దు చేస్తుండేవారు. 


వ. అక్కాలంబున వినోదంబునకై యరిగి యొక్క యెడ. 180 
ప్రతిపదార్థం: ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో; వినోదంబునకై= ఆటకై; అరిగి= వెళ్ళి; ఒక్క ఎడన్‌= ఒకచోట. 
తాత్పర్యం: ఆ సమయంలో ఆటకై వెళ్ళి ఒకచోట. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, చంచులం జిగురాకు( జించియాడుచు నలి । నెలుంగించు గండుంగోయిలలసొంపు, 
నలరు దేనియ[ గ్రోలి, యన్ను సోలంబుల | మురియు తేంటుల నునుమ్రైోంత యింపుం 
దమి€ బండ్ల రసమాని తమలోన. జెలంగుచు€ । బలికెడు రాచిల్క పటురవంబు, 
గొలకుల కెలకులం గూడి క్రీడించుచుం । డెడు నంచతండంబు నడబెడంగు6 


తే. దరంగం దేలుచుం బూంచీవ€ దగులం బడుచు । వచ్చు చిటుగాలి సోంకును, మెచ్చి మెచ్చి, 
తగిలి కొనియాడుచును, వినతయును గద్రు | వయును మున్నీటి చేరువ వనమునందు. 181 


ప్రతిపదార్థం: చంచులన్‌= ముక్కులతో, చిగురాకున్‌= చివురాకులను; చించి= చీల్చి; ఆడుచున్‌= ఆడుతూ; నలిన్‌= 
(ప్రేమతో; సన్నగా; ఎలుణగించు (ఎలుంగు+ఇంచు)= కూసే, పాడే; గండుకోయిలల= మగకోకిలల; సొంపున్‌= అందాన్ని; 
అలరుందేనియన్‌= పూలతేనెను; (క్రోలి= (త్రాగి; అన్ను= అందమైన; సోలంబులన్‌= కుత్తుకలతో; మురియు= మురిసిపోతున్న; 
తేటుల= తుమ్మెదల; నును= సన్నని; సుకుమారమైన; మో(త= ధ్వని; ఇంపున్‌= అందమున్నూ; తమిన్‌= కోర్కెతో; 
పండ్లరసము= పళ్ళరసాలను; ఆని= (త్రాగి; తమలోనన్‌= తమలో తాము; చెల(గుచున్‌= ఏపురేగి, విజృంభించి; పలికెడు= 
పలుకుతున్న; రాచిల్క= రాజచిలుకలయొక్క; ముక్కు ఎరుపు; దేహం పచ్చదనం); పటురవంబున్‌= పటిష్టమైన స్వరం; కొల. 
కులన్‌= చెరువులలోనూ; కెలంకులన్‌= వాటిప్రక్కలా; కూడి= కూడుకొని; (క్రీడించుచుండెడు= ఆడుకొంటున్న; అంచతండంబు= 
హంసల గుంపుల; నడ= నడకల; బెడంగున్‌= అందాలనూ; తరంగన్‌= తరగలమీదుగా; తేలుచున్‌= తేలిపోతూ; పూందీవన్‌= 
పూలతీగలో; తగులన్‌బడుచున్‌= చిక్కుకుపోతూ; వచ్చు= వచ్చే; చిణుగాలి= లేతగాలి; సో(కునున్‌= స్పర్శను; మెచ్చిమెచ్చి= 
తెగమెచ్చుకొంటూ; తగిలి= ఆసక్తితో; కొనియాడుచున్‌= (ప్రశంసిస్తూ; మును+నీటి= సముద్రంయొక్క; చేరువ= దగ్గరలో ఉన్న; 
వనమునందున్‌= తోటలో; వినతయును, కద్రువయును= సవతులిద్దరూ. 


తాత్సర్యం: మదించిన మగ కోకిలలు ముక్కులతో చిగురాకులను చీలుస్తూ ఆడుతూ గొంతెత్తి పాడుతున్నాయి. 
వాటి పాటల అందాలనూ, పూల తేనెలు (త్రాగిన మత్తుతో మురిసే తుమ్మెదల రుంకారాల అందాలనూ, పండ్లరసం 
త్రాగి తమలో చెలరేగుతూ అరుస్తున్న చిలుకగుంపుల ధ్వనులున్నూ, చెరువులలోనూ, వాటి చుట్టుపట్టా కూడి మాడి 
ఆటలాడే హంసల గుంపుల నడకల అందాలనూ, కెరటాలు కెరటాలుగా వస్తూ, తీగెలలో చిక్కుపడుతూ వచ్చే 
లేతగాలి స్పర్శకు ఆనందిస్తూ సముద్రతీరంలో ఉన్న చెట్ల తోపులలో వినత కద్రువలనే సవతులిద్దరూ. (క్రింది 
వచనంతో అన్వయం) 


విశేషం: ఇది చాలా గొప్ప వర్లన. 


ఆనుశాసనిక పర్వము - ప్రథనూశ్వాసము 67 

వ. మెలంగుచుండి రట్టియెడ. 182 
విశేషం: విహరిస్తున్న సమయంలో. 
చ. కరువునం బోసిరో! విధుని కాంతి, సుధాబ్ది తరంగం దెచ్చి, గం 

డరు వొనరించిరో! హరుజటాస్థలికిం దొడ వైన యేటి పె 

న్నురువునం జేసిరో! యన మనోజ్ఞ సితచ్చవి నుల్లసిల్లు సుం 

దర తురగోత్తమంబు దవుదవ్వుల( గాంచిరి చారులోచనల్‌. 183 
ప్రతిపదార్థం: చారు= అందమైన; లోచనల్‌= కన్నులున్న కద్రూవినతలు; దవు దవ్వులన్‌= అల్లంత దూరంలో; విధుని 
కాంతి= చంద్రుడి వెలుగును; కరువునన్‌= మూసలో; పోసిరో?= పోసినారా!; సుధాద్ది తరంగన్‌= పాలసముద్రం అలను; 
తెచ్చి= తీసికొని వచ్చి; గండరువు= పడియచ్చు; ఒనర్భిరో?= చేశారా?; హరు= శివుడియొక్క; జటాస్థలికిన్‌= జడల(ప్రదేశానికి; 
తొడవు= అలంకారం, భూషణం; ఐన= అయినటువంటి; ఏటి= గంగయొక్క; పెన్‌+నురువునన్‌= పెద్ద నురుగుదిబ్బతో; 


చేసిరో!= చేశారో; అనన్‌= అన్నట్టుగా; మనోజ్ఞ= మనస్సును హరించే; సిత= తెల్లని; ఛవిన్‌= కాంతితో; ఉల్లసిల్లు= (ప్రకాశించే; 
సుందర= అందమైన; తురగ+ఉత్తమంబు= శ్రేష్టమైన గుర్రాన్ని; దవుదవ్వులన్‌= అల్లంతదూరంలో; కాంచిరి= చూచారు 


తాత్సర్యం: (పద్యమంతా అందమైన తెల్లని గుర్రం వర్షన. ఆ తెలుపు ఎంత అందంగా ఉన్నదంటే) చంద్రకాంతిని 

మూసలో పోసి చేసినట్టు, పాలసముద్రపు అలను తెచ్చి శిల్పంగా చెక్కినట్టు, శివుడి జడల కలంకారమైన దేవతా 

గంగలోని నురుగుతో చేసినట్టు ఆశ్చర్యంగా ఉన్న ఆ గుర్రాన్ని అల్లంతదూరంలో అందమైన కళ్ళతో ఆస్వాదించారు. 
వ్‌ నలి జ 


విశేషం: ఇవన్నీ అందమైన ఉత్రేక్షలు. 
వ. నిజేచ్చమై వచ్చిన యుఛ్లైశ్సవంబు నాలోకించి. 184 


ప్రతిపదార్థం: నిజ= తనయొక్క; ఇచ్చమైన్‌ = కోర్కెతో; వచ్చిన; ఉచ్చైశృవంబున్‌= ఇంద్రుడి గుర్రాన్ని; (ఉచ్చెః= పైకి నిగిడి 
ఉన్న; శ్రవంబు= చెవులు కలది); ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఇష్టానుసారంగా వచ్చిన ఇంద్రుడి అశ్యమైన ఉచ్చె(శ్చవాన్ని చూచి. 


క. వినత “హయ మింత యొప్పునె | యనూన ధవళప్రభాఢ్యమై' యని పలుకన్‌ 

విని, కద్రువ 'యపరాంగం । బున నీలిమ దో(చె' ననియె భూపవరేణ్యా! 185 
ప్రతిపదార్థం: భూప= భూమిపతులలో; వరేణ్యా!= (శ్రేష్టుడా!; వినత; అనూన= అతిశయమైన; మిక్కిలి; ధవళ= తెల్లని; 
ప్రభా= కాంతితో; ఆఢ్యమై= కలిగినదై; హయము= గుర్రం; ఇంత ఒప్పునె!= ఇంత అందంగా ఉన్నదే; అని; పలుకన్‌= 
పలుకగా;; విని; కద్రువ; అపర+అంగంబునన్‌= చివరి అవయవంలో; తోకమీద, నీలిమ= నలుపు; తోయణెన్‌= కనిపిస్తున్నది; 
అనియెన్‌= అని పలికింది. 


తాత్సర్యం: వినత అన్నది: “అబ్బా! ఇంత తెల్లని కాంతితో గుర్రం ఎంత అందంగా ఉన్నదే”? అని అంటే విని 
కద్రువ అన్నది; 'తోక నల్లగా ఉన్నది కదా! అని. 


68 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అనవుడు నమ్మృగాక్షి 'యిటు లాడితి, నవ్వుల కాడితో? నిజం 

బునకునొ? నీదు చూపునకు. బోలిన భంగియొ? చెప్పు, మన్నన 

వ్వనిత దరస్మితస్పురితవక్తముతో 'నిది యేటి మాట? న 

ల్లనియెడ గానరాదె? తెరలం బలుకం బని యేమి? నావుడున్‌. 186 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా, అట్టా అంటే; ఆ+మృగ+అక్షి= ఆ లేడికన్నులవంటి కన్నులు కలది - వినత; ఇటులు= 
ఈ విధంగా; ఆడితి= అన్నావు; నవ్వులకున్‌= నవ్వులాటగా; ఆడితో(తివి+ఓ)?= అన్నావా?; నిజంబునకునొ?= నిజంగానేనా?; 
నీదు= నీ; చూపునకున్‌= దృష్టికి; పోలిన భంగియొ?= ఉచితరీతియా?, తగిన విధానమా? (నీ కళ్ళ కట్టా కన్పిస్తున్నదా?); 
చెప్పుము= చెప్పుము; అన్నన్‌= అనగా; ఆ+వనిత= ఆ స్త్రీ కద్రువ; దర= కొంచెం; స్మిత= లేతనవ్వు; స్ఫురిత= స్సురించిన, 
కన్పించిన; వ(క్రముతోన్‌= ముఖంతో; ఇదిఏటిమాట?= ఇదేం మాట? నల్లని+ఎడ= నల్లనిచోటు; కానరాదె?= కన్పించదా? 
తెరలన్‌+పలుకన్‌= కాదనటం, అబద్దం చెప్పటం; పని ఏమి= ఏమిపని?; నావుడున్‌= అనగా. 
తాత్సర్యం: అట్లా అనేసరికి, వినత అన్నది 'నవ్వులాటగా అన్నావా? లేక నిజంగా నీ చూపున కట్టాగే కనిపిస్తున్నదా?” 
అని ప్రశ్నించగానే ఆమె చిన్నగా నవ్వుతూ 'నీవన్నమాట కాదనవలసిన అవసర మేమిటి? అదిగో నల్లగా ఉన్న 
(ప్రదేశం కన్సించటంలేదా?' అని అనగానే. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: వినత అమాయకురాలు కనుక మృగాక్షి. లేడి అమాయక జంతువు. కనుకనే ఉన్న మాట అన్నది. కద్రువ మోసగత్తె 
కనుకనే సన్నగా నవ్వింది. ఆ నవ్వు మోసగాళ్ళ లక్షణమని చెప్పటానికే కవి వ్రాశాడు. 


వ. వినత తెలియం జూచి. 187 
ప్రతిపదార్థం: వినత; తెలియన్‌= తెలిసేటట్టుగా; చూచి= మళ్ళీ చూచి. 
తాత్సర్యం: ఆమె అట్లా అనేసరికి స్పష్టంగా చూచింది వినత. 

లా అ 


ఉ. కాదని పూని పల్కుటయు. గద్రువ 'పన్నిద మేమి దీనికి? 

న్వా దిది యేల? రిత్త యనినన్‌ విని యాసతి 'నిక్కమేని నీ 

వేది పణంబుగా. దలంచి యేర్పడ. జెప్పితి దాని కేను సం 

వాదము సేయుదాన గరువంబుగ నొక్కటి నిశ్చయింపుమా! 188 
ప్రతిపదార్థం: కాదు+అని= వినత ఆ విధంగా చూచి నీ వన్నది కాదు అని; పూని= నిశ్చయంగా; పల్కుటయున్‌= అనగానే; 
కద్రువ; పన్నిదము+ఏమి?= ఏమి పందెం?; దీనికిన్‌= ఈ విషయానికి; వాదు ఇది= ఈ వివాదం; రిత్త= వ్యర్థంగా; ఏల?= 
ఎందుకు?; అనినన్‌= అనగా; ఆ సతి= ఆ వినత; విని; నిక్కము= సత్యం; ఏని= అయితే; నీవు; ఏది; పణంబుగాన్‌= 


పందెంగా; తలంచి= ఆలోచించి; ఏర్పడన్‌= స్పష్టంగా; చెప్పితి(వి)= చెప్పుతావో; దానికిన్‌; ఏను; సంవాదము= అంగీకారం; 
చేయుదానన్‌= చేస్తాను; గరువంబుగన్‌= సగర్వంగా; ఒక్కటి= ఏదో ఒకటి; నిశ్చయింపుమా!= నిర్ణయించుము. 


తాత్సర్యం: వినత కద్రువతో 'నీవు చెప్పినది సరికాదు” అన్నది. దానికి కద్రువ ఈ వివాదం వ్యర్థంగా దేనికి? 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 69 


ఒక పందెం వేయుము'” అన్నది. దాని కా వినత 'నీవేది పందెంగా నిర్లయిస్తావో దానికి నేనంగీకరిస్తాను. కనుక పందె 
మేదో ఒకటి నిశ్చయించుము' అన్నది. 


వ. అనిన విని కద్రువ వినత వదనంబున( జూడ్కి నిలిపి. 189 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా విని; కద్రువ; వినత వదనంబునన్‌= వినత ముఖంమీద; చూడ్కి= చూపు; నిలిపి= 
లగ్నంచేసి. 


తాత్సర్యం: అనగా విని వినత ముఖంలోకి చూచి కద్రువ. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. “నీవు గెల్టిన దాస్యంబు నీకు నేను । జేయం గలదాన, నేను గెల్టినను నీవు 

నాకు జేయంగ( గలదాన; వీ కడింది । పన్నిదము సజ మని తెగ(బాలి పలికె. 190 
ప్రతిపదార్థం: నీవు గెల్ఫినన్‌= నీవు గెలిస్తే; నీకున్‌ నేను; దాస్యంబు= బానిసతనం; చేయగలదానన్‌; నేను గెల్చినన్‌= నేను 
గెలిస్తే; నీవు నాకున్‌; చేయంగన్‌+కలదానవు= చేయాలి; ఈ కడింది= ఈ గట్టి; పన్నిదము= పందెం; చజణము= వేద్దాం; అని; 
తెగంబాటీ= తెగించి; పలికెన్‌= అన్నది. 
తాత్సర్యం: “ ఈ విషయంలో నీవు గెలిస్తే నేను దాస్యం చేస్తాను. నేను గెలిస్తే నీవు దాస్యం చేయాలి. ఈ పందెం 
కాద్దాం' అని పలికింది కద్రువ. 


క. ఆపొలంతి యట్లు పలికిన । శాపము ప్రేరేప నరుణ జననికి నుత్సా 

హోపేత మయ్యె జిత్తం | బాపన్నిదమునకు; నేమి యనంగల దధిపా! 191 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా! (ధర్మరాజా!) ఆ పొలంతి= ఆ (స్తీ (కద్రువ); అట్టు పల్కినన్‌= అట్లా అనగా; అరుణ 
జననికిన్‌= అరుణుడి తల్లికి; శాపము ్రేరే;పన్‌= (అతడి) శాపం (పేరేపించగా; ఆ పన్నిదమునకున్‌= ఆ పందెమునకు; 
చిత్తంబు= వినత మనస్సు; ఉత్సాహ= ఉత్సాహంతో; ఉపేతము= కూడుకొన్నది; అయ్యెన్‌= ఐనది; ఏమి అనన్‌+కలదు?= 
ఏమనటాని కేమున్నది? 
తాత్సర్యం: రాజా! కద్రువ అట్లా పందెం కాయగానే అరుణుడి తల్లికి మనస్సు (ప్రేరేపించగా, పందెం 

౧ ౧ 

అంగీకరించటానికి ఉత్సాహపడింది. 


వ. ఇట్లు వినతయుం దెంపు సేసి యత్తెజంగున కియ్యకొనియె; నయ్యిరువురు(. బంచమహాభూతంబులు 
సాక్షులుగా. బల్కి పన్నిదంబు సజిచిరి; కద్రువ 'పతిపరిచర్యకుం గాలమయ్యె; మటివచ్చి యశ్వంబు నాలోకింతి 
మని నెపంబిడి యప్పటికిం జూపు. దప్పించె; నవ్విధంబున మగిడి యరుగుదెంచిరి; తదనంతరంబ. 192 
ప్రతిపదార్థం: ఇట్లు వినతయున్‌= ఈ విధంగా వినత; ఆలితెంపుచేసి= తెగించి; ఆ+తెణంగునకున్‌= ఆ పద్దతికి; ఇయ్య 
కొనియెన్‌= అంగీకరించింది; పంచమహాభూతంబులు= భూమి, వాయువు, జలం, అగ్ని, ఆకాశమన్న అయిదుమహాశక్తులు; 


సాక్షులుగాన్‌= సాక్ష్యంగా; పన్నిదంబు= పందెం; చజచిరి= వేసికొన్నారు; కద్రువ; పతిచర్యకున్‌= భర్తసేవకు; కాలము+అయ్యెన్‌= 
సమయమైంది; మణీ= మరలా; వచ్చి; అశ్వంబున్‌= గుర్రాన్ని; ఆలోకింతము అని= చూద్దాం అని; నెపంబు+ఇడి= మిష పెట్టి; 


70 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పటికిన్‌= ఆ సమయానికి; చూపున్‌= చూపును; తప్పించెన్‌= దాటవేసింది; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; మగిడి= తిరిగి; 
అరుగుదెంచిరి= వచ్చారు; తత్‌+అనంతరంబు+అ= అటు తర్వాత. 


తాత్పర్యం: వినత కూడా తెగించి పందెం అంగీకరించింది. ఆ విధంగా వా రిద్దరూ పంచభూతాలు సాక్షిగా పందెం 
వేసికొన్నారు. కద్రువ తెలివిగా “ఇప్పుడు భర్తకు సేవ చేసే సమయమైనది కనుక రేపు వచ్చి గుర్రాన్ని చూద్దా'మని 
అప్పటికి చూపు తప్పించింది. వినత అమాయకురాలు. కనుక సరే అన్నది. ఆ విధంగా వారిద్దరు ఇంటికి తిరిగి 
వచ్చారు. ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ. కుటిలంపు( దలంపునం గొడుకుల రావించి | కద్రువ యిట్లను( గన్నునీరు 
దొర(గంగ వారలతో “నబ్ధి పొంతకు । వినతయు నేనును వేడ్క నరిగి 
యచ్చ తెల్పున( గడునభిరామ మగునొక్క। యశ్వంబు గాంచితి; మవ్వధూటి 
గేవలధవళంబు నా విని, యొడ్డార । మునకు నే నదె నల్లదనముం గంటె 


తే. వెనుకదెస “నన్న వాదయ్యెం గనలి పన్ని । దంబు సటిచితి; మోడిన దాస్యవృత్తి 
వచ్చు సవతికి; నే నెట్లు వరవుడంబు । సేయం దగు?; దో(క నల్లగా. జేయరయ్య! 193 


విశేషం: కద్రువ; కుటిలంపుందలథునన్‌= కుటిలమైన ఆలోచనతో; కొడుకులన్‌= తన కుమారులను; రావించి= పిలిపించి; 
కన్ను నీరు తొరంగంగన్‌= కన్నీళ్ళు కారగా; వారలతోన్‌= వాళ్ళతో; ఇట్టు+అనున్‌= ఆ విధంగా అంటున్నది; వినతయున్‌; 
నేనును; వేడ్కన్‌= ఉత్సాహంతో; అరిగి= వెళ్ళి; అచ్చ తెల్పునన్‌= అచ్చమైన తెలుపుతో; కడున్‌= మిక్కిలి; అభిరామము= 
అందమైనది; అగు= ఐన; అశ్వంబున్‌= గు(ర్రాన్ని; కాంచితిమి= చూచాము; ఆ+వధూటి= ఆమె (వినత); కేవలధవళంబు= 
కేవలం తెలుపు; నాన్‌= అనగా; విని= నేను విని; ఒడ్డారమునకున్‌= (ప్రతిఘటనకు, ద్వేషానికి; నేను; అదె నల్లందనమున్‌ 
కంటె?= అదుగో నలుపును చూచావా; వెనుక దెసన్‌ = వెనకప్రక్క; అన్నన్‌= అనగా; వాదు= వివాదం; అయ్యెన్‌= ఐనది; 
కనలి= కోపగించి; పన్నిదంబు= పందెం; చణచితిమి= చేసికొన్నాం; ఓడినన్‌= ఓడిపోతే; సవతికిన్‌= నా సవతికి; దాస్యవృత్తి= 
పనులు చేయవలసిన స్థితి; వచ్చున్‌= వస్తుంది; నేను; ఎట్టు= ఏ విధంగా; వరవుడంబు= దాస్యం; చేయన్‌= చేయగా; తగున్‌= 
వీలౌతుంది; తోంకన్‌= తోకను; నల్లగాన్‌= నలుపుగా; చేయరు+అయ్య= బాబూ చేయండిరా! 


తాత్సర్యం: కద్రువ కుటిలబుద్దితో కొడుకులను పిలిచి కన్నీళ్ళు కారుస్తూ 'నేనూ వినతా సముద్రతీరానికి ఉత్సాహంగా 
వెళ్ళాం. అక్కడ అచ్చమైన తెల్లని గుర్రం కన్పించింది. వినత అది చూచి 'గుర్రమెంత తెల్లగా ఉన్నది'! అన్నది. 


నేను ఆమె అన్నదానిని కాదనటానికే “తోకలో నలు పున్న* దన్నాను. కోపంతో ఇద్దరం పందెం వేసికొన్నాం. ఓడిపోతే 
సవతికి దాస్యం చేయాలి. నే నెట్టా చేయగలను? కనుక నాయనలారా! తోకను నలుపు చేయండిరా” అన్నది. 


చ. అనవుడు వాసుకి ప్రభృతు లక్కట! ధర్మువు గాదు; నీవు సూ 
చినతెరు వట్టి గెల్పు శుభసిద్ధి యొనర్గునె? యట్లుగాక య 
వ్వనితయు( దల్లి గాదె? గరువంపు' దనంబున. జూడ మాకు ని 
ట్లనం దగునమ్మ? యెట్లయిన నయ్యెను; బాపము సేయవచ్లునే? 194 


ఆనుశాసనిక పర్వము - ప్రథనూశ్వాసను 71 
ప్రతిపదార్థం: అనవుడున్‌= తల్లి అట్టా అన్నంతట; వాసుకి ప్రభృతులు= వాసుకి మొదలైన (కొడుకులు) వారు; అక్కట!=అయ్యో!; 
నీవు చూచిన తెరువు= నీవు చెప్పిన పద్దతి; ధర్మువు కాదు= ధర్మం కాదు; అట్టిగెల్పు= అట్టాంటిజయం; శుభసిద్ది, ఒనర్చునె!= 
శుభాన్ని కల్గిస్తుందా? అట్టుకాక= అట్లాగూ కాక; ఆ+వనితయున్‌= ఆమెకూడా; గరువంపుందనంబునన్‌= గౌరవబుద్దితో; 
చూడన్‌= పరికింపగా; మాకున్‌= మాకు; తల్లిగాదె!= తల్లియే కదా!; ఇట్టు+అనన్‌+తగు+అమ్మ!= నీవు ఇట్లా అనవచ్చునా 
తల్లీ!; ఎట్టు అయినన్‌+అయ్యెను= ఎట్లా జరుగవలసింది అట్లాగే జరుగుతుంది; పాపము చేయవచ్చునే!= పాపం చేయరాదు 


కదా! 
తాత్సర్యం: కద్రువ అట్లా అనగానే వాసుకి మొదలైన వారు అన్నారు అయ్యో! తల్లీ! ఇది ధర్మం కాదు. నీవు 


చెప్పిన పద్దతి శుభాలను కల్గించదు. అంతేకాక ఆమె కూడా గౌరవబుద్దితో పరికించినప్పుడు మాకు తల్లియే గదా! 
మమ్మా పనికి ఆదేశింపవచ్చునా? జరుగనున్నది జరుగకమానదు. మేమో పాపకృత్యము చేయలేము. 


క. ఈ విధ మెమ్మెయి నైనం । గావింపంగ వలయు ననుట గల్గినం బరదే 

శావాసుల మగుదుము; మము । నీ వింకం దగదు తల్లి! నిర్ణంధింపన్‌. 195 
ప్రతిపదార్థం: ఈ విధము= నీవు చెప్పిన పద్దతినే; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఏ విధంగా నైనా సరే; కావింప౦గ వలయున్‌+ అనుట 
కల్గినన్‌= చేయాలి అని అనటమే జరిగితే; పరదేశ= ఇతర దేశాలలో; ఆవాసులము+అగుదుము= నివసిస్తాము (కానీ); 


నీవు+ఇంకన్‌= నీవింకా; మమున్‌= మమ్మల్ని; తల్లి!= అమ్మా]; నిర్బంధింపన్‌ తగదు= నిర్చంధించటం మంచిదికాదు, 
బలవంతం చేయటం కూడదు. 


తాత్పర్యం: అట్టాకాదు. నేను చెప్పిందే చేసి తీరాలని కనుక నీ వంటే మే మిల్లూ ఊరూ వదలి పొరుగు దేశాలకైనా 
పోతాం తప్ప తల్లీ! మమ్ములను నిర్భంధించటం మంచిది కాదు. 


క. అని రట్టియెడం గొందటు । జనని దొజంగి యెక్కడేనిం జని; రా భంగిం 

జనిన తనూజుల( బేర్కొని । నెనరు విడిచి, యా నెలంత నిష్టరమతియై. 196 
ప్రతిపదార్థం: అనిరి= వాసుకి మొదలైన వారట్ట్లా అన్నారు; అట్టి+ఎడన్‌= తల్లితో వాసుకి మొదలైనవారు మాట్లాడుతున్న 
సమయంలో; కొందజు= మిగిలిన కొడుకులలో కొంతమంది; జననిన్‌= తల్లిని; తొాణంగి= వదలి; ఎక్కడ+ఏనిన్‌= ఎక్కడకైనా; 


చనిరి= వెళ్ళారు; ఆ భంగిన్‌= ఆ విధంగా; చనిన= వెళ్ళిన; తనూజులన్‌= కొడుకులను; పేర్కొని= పేరుపేరున పిలుస్తూ; 
ఆ నెలంత= ఆమె (కద్రువ); నెనరున్‌= (ప్రేమను; విడిచి= త్యజించి; నిష్టుర= కఠిన; మతి+ఐ= హృదయం కలదై. 


తాత్పర్యం: ఆ సమయంలో కొందరు కొడుకులు మన కెందుకీ గోలంతా; అమ్మకు ముఖం తప్పించుదామని 
ఎక్కడికో వెళ్ళిపోయారు. వారిని గురించి తల్లి మాత్నప్రేమను కూడా వదలిపెట్టి రాతిగుండె కలదై. 
కద్రువ తనకొడుకులకు జనమేజయునివలన నాశంబు గల్లునట్టు శపించుట(సం.13-23-1(కుంభ)) 


చ. 'అమృతకరాన్వయంబున మహాముని వేడ్క నరుండు పాండుభూ 
రమణుని దేవి గొంతి యుదరంబున. బుట్టి, ధనంజయాది నా 


72 శ్రీమదాంధ్ర మహాభారతము 


మముల వెలుంగు దత్సుతుని మన్మండు సంభృతధర్మమైన పే 

ర్మి మెజియ నేల యేలు; జనమేజయనాము. డరాత్యజయ్యుండై. 197 
ప్రతిపదార్థం: అమృతకర= అమృతమే కిరణాలుగా కల చంద్రుడియొక్క:; అన్వయంబునన్‌= వంశంలో; మహాముని 
నరుండు= నరనారాయణులన్న మహా మునులలో నరుడన్నవాడు; వేడ్కన్‌= కోరికతో; పాండుభూరమణుని= పాండురాజుయొక్క; 
దేవి= భార్యయైన; గొంతి= కుంతియొక్క; ఉదరంబునన్‌= కడుపునందు; పుట్టి= జన్మించి; ధనంజయ+ ఆదినామములన్‌= 
ధనంజయుడు మొదలైన పేర్లతో; వెలుంగున్‌= ప్రఖ్యాతి పొందుతాడు; తత్‌=అతడి; సుతుని= కొడుకు అభిమన్యుడికి; 
మన్మండు= మనుమడు, పరీక్షిత్తు కొడుకు; జనమేజయనాము(డు= జనమేజయు డన్న పేరుగలవాడు; సంభృత= చక్కగా 
భరించిన; ధర్మము= ధర్మం; ఐన= కల; పేర్మిన్‌= 'పెంపున (గొప్ప ధర్మం అతిశయించగా); అరాతి= శత్రువులకు; అజయ్యు. 
డు+ఐ= జయించరానివాడై; నేలన్‌= భూమిని; ఏలున్‌= పాలిస్తాడు. 
తాత్సర్యం: ఆదిముని నరుడన్నవాడు కోర్కెతో చంద్రవంశీయుడైన పాండురాజునకు కుంతీదేవి కడుపున పుట్టి 
ధనంజయుడు మొదలైన పేర్లతో ప్రపంచ ప్రఖ్యాతుడైన వానికి మనుమడు జనమేజయుడు శత్రుభయంకరుడై 
రాజ్యపాలనం చేస్తాడు. 


ఉ. ఆతండు సర్పయాగమను నధ్వరముం గుపితాత్తుందై పితృ 
ప్రీతిగం జేయు. దద్దహనభీకర భూరి శిఖా ప్రవేశసం 
జాతదురంతతాపమున( జావంగలా' రని శాప మిచ్చెంద 
త్పాతన వృత్తికిన్‌ వెబిచి తక్కటి నాగము లా భుజంగితోన్‌. 198 


ప్రతిపదార్థం: ఆతండు= ఆ జనమేజయుడు; సర్ప్వయాగము= ఆ పేరుగల (సర్పాలను చంపే); ఆధ్వరమున్‌= యజ్ఞమును; 
కుపిత+ఆత్ముండై= కోపం కలవాడై; పితృ్స= తండ్రికి; ప్రీతిగన్‌= సంతోషం కొరకు; చేయున్‌= చేస్తాడు (ముందుకాలంలో); 
తత్‌ ఆ యజ్ఞంలోని; దహన= అగ్నియొక్క; భీకర= భయంకరమైన; భూరి= పెద్ద; శిఖా= మంటలలో; (ప్రవేశ= |ప్రవేశించటంవలన, 
పడటంవలన; సంజాత= పుట్టిన; దురంత= దాటరాని; తాపమునన్‌= వేడికి; చావగన్‌కలారు= చావగలరు; అని; శాపము 
ఇచ్చెన్‌= శపించింది; తత్‌= ఆ; పాతనవృత్తికిన్‌= యజ్ఞకుండాలలో పడటమనే స్థితికి; వెజచి= భయపడి; తక్కటి= మిగిలిన; 
నాగములు= పాములు; ఆ, భుజంగితోన్‌= ఆ ఆడుపాముతో, కద్రువతో. 


తాత్సర్యం: ఆ జనమేజయుడు తండ్రి ప్రీతికొరకు కోపంతో సర్పయాగం చేస్తాడు. మీరంతా భయంకరమైన ఆ 
నిప్పు మంటలలో పడి మాడండి అని తల్లి పిల్లలను శపించింది. ఆ శాపానికి భయపడి పాములు కద్రువతో. 
(తరువాతి పద్యంతో అన్వయం) 
విశేషం: పద్యంలో దీర్భసమాసం చాలా విచిత్రార్థసముపేత మైనది. 'తద్దహన - సంతాపమునన్‌' తత్‌ దహన - ఈ ఒత్తక్షరం, 
భీకర-భూరి- శిఖా (ప్రవేశ- సంతాప-దురంత-తాపము- ఈ దీర్జాక్షరాలు. సంతాప - దురంత-బిందుపూర్వక - తకరాలు - 
ఆమె కోపతీవ్రతను వ్యక్తపరుస్తున్నవి. చావగలారు - అని చేతులు కలుపుకోవటం - భుజంగి - ఆడుపాము - తన పిల్లలను 
తానే కొరికి తింటుందనటాన్ని ధ్వనిస్తుంది. 
తే. నల్లగాం జేయువార, మే మెల్లభంగి | నాతురంగమపతివాల। మని, రయమున( 

బోయి, వాలధి రోమముల్‌ వొదివి, నీల - రోమసంచయమైరి కురుక్షితీశ! 199 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 73 


ప్రతిపదార్థం: కురు= కౌరవ; క్షితి= భూమికి; ఈశ!= రాజా! ఏము= మేము; ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; ఆ తురంగమ= 
ఆ గుర్రాలలో; పతి= రాజుయొక్క; వాలము= తోకను; నల్లన్‌+కాన్‌= నల్లగా; చేయువారము= చేస్తాము; అని; రయమునన్‌= 
వేగంగా; పోయి= వెళ్ళి; వాలధి=తోకయొక్క; రోమముల్‌= వెండ్రుకలను; పొదివి= కప్పి; నీలరోమ= నల్లని వెండ్రుకల; 
సంచయము= గుంపు; ఐరి= అయినారు. 

తాత్సర్యం: రాజా! తల్లీ నీవు చెప్పినట్టు అన్ని విధాలా ఆ ఉత్తమాశ్వం తోకను నల్లగా చేస్తామని పాములు వేగంగా 
వెళ్ళి గుర్రం తోకను చుట్టుకొని నల్లని వెంట్రుకల గుంపైనారు. 


క. కద్రువ, గన్గొని సంతో | షద్రుతమతి యగుచు( బిలిచి సవతికి( జూపెన్‌ 

భద్రాత్మక యవ్వినతయు । దడోహం బెజు(గలేమి దైన్యము నొందెన్‌. 200 
ప్రతిపదార్థం: కద్రువ; కన్లాని= చూచి; సంతోష= సంతోషంతో కలిగిన; |ద్రుత= వేగంతో కూడుకొన్న; మతి+ఐ= మనస్సు 
కలదై; పిలిచి; సవతికిన్‌= వినతకు; చూపెన్‌= చూపించింది; భద్ర+ఆత్మక= శుభమైన మనస్సుకల; ఆ+వినతయున్‌= ఆ 
వినత; తత్‌= (కద్రువయొక్క); ఆ; (ద్రోహంబు= వంచన, మోసం; ఎజుంగలేమిన్‌= తెలిసికొనలేకపోవటం వలన; దైన్యమున్‌= 
దీనత్వాన్ని, దిగులు; ఒందెన్‌= పొందింది. 
తాత్సర్యం: కద్రువ చూచి, సంతోషంతో ఆగలేక వినతను పిలిచి చూపించింది. అభం శుభం తెలియనిది కనుక 
వినత కూడా సవతి వంచనను గుర్తించలేక దైన్యం పొందింది. 


క నగుచుం గద్రువ 'వరవుడ । వగుము విచారంబు విడిచి యనుడు, వినత 'య 
ట్లగుగా' కని, లజ్జయు. బెను | వగయు. దొలంగ. ద్రోచి, చేసి వరవుడము దగన్‌. 201 
ప్రతిపదార్థం: కద్రువ; నగుచున్‌= నవ్వుతూ; విచారంబున్‌= దిగులు; విడిచి= వదలి; వరవుడవు= దాసివి; అగుము= కమ్ము; 


అనుడున్‌= అనగా; వినత; అట్టు+అగున్‌+కాక= సరే అట్లాగే అని; లజ్ఞయున్‌= సిగ్గును; పెను= పెద్ద; వగయున్‌= దుఃఖం; 
తొల(గన్‌+(త్రోచి= అవతలకు నెట్టి; వరవుడము= దాస్యం; తగన్‌= చక్కగా; చేసెన్‌= చేసింది. 


తాత్సర్యం: సంతోషం పట్టలేక నవ్వుతూ కద్రువ నాకు దాసివికమ్ము. ఈ దిగులు వదలిపెట్టుము. అనగానే వినత 
సరే లెమ్మని సిగ్గూ, దిగులూ వదలి ఆమెకు చక్కగా దాస్యం చేసింది. 


వ. ఇట్లు కపట జయంబునం గద్రువ సత్యవినయాది గుణవతి యయిన వినతం దనకు దాసి చేసికొని, పరిహీణంబు 
లయిన, పరిచారికాకృత్యంబుల నిత్యంబు నలంచుచుండెం; బదంపడి యప్పరమసాధ్వి దన యగ్రతనయుం 
డాదేశించిన తెటిం గూహించి, రెండవ యండంబున జనియించిన తనూజుం దలంచుచు నాసపాటు గదిరిన 
హృదయంబుతో దాస్యం బనాలస్యంబున నడపుచుండ. 202 

ప్రతిపదార్థం: ఇట్టు; కద్రువ; కపట విజయంబునన్‌= వంచనతో సాధించిన గెలుపుతో; సత్య, వినయ+ఆది గుణవతి= 

నిజం చెప్పటం; అణకువ మొదలైన గుణాలు కలది; అయిన వినతన్‌, తనకున్‌= తనకు (కద్రువకు); దాసి చేసికొని= దాసిగా 


చేసికొని; పరి= మిక్కిలి; హీనంబులు+అయిన= నీచములైన; పరిచారికా కృత్యంబులన్‌= సేవికలు చేసే పనులతో; నిత్యంబున్‌= 
ఎల్లప్పుడును; నలంచుచుండెన్‌= బాధ పెట్టుతున్నది; పదఠిపడి= తర్వాత; ఆ+పరమ= ఆ గొప్ప; సాధ్వి= పతివ్రత; తన 


74 శ్రీమదాంధ్ర మహాభారతము 


అ([గ్రతనయుండు= తన పెద్దకొడుకు అరుణుడు; ఆదేశించిన= చెప్పిన; తెజంగు= విధానం; ఊహించి= ఆలోచించి; రెండవ 
అండంబునన్‌= రెండో (గ్రుడ్డునుండి; జనియించిన= పుట్టిన; తనూజున్‌= కొడుకును; తలంచుచున్‌= తలచుకొంటూ; 
ఆసపాటు= ఆశ; కదిరిన= కలిగిన; హృదయంబుతోన్‌= మనస్సుతో; న+ఆలస్యంబునన్‌= అనాలస్యంబునన్‌= అలసతలేకుండా; 
దాస్యంబున్‌; నడపుచుండన్‌= సాగిస్తుండగా 

తాత్సర్యం: కపట విజయంతో కద్రువ సత్యవినయాదిగుణవతి అయిన వినతను దాసిగా చేసి మామూలు 
పరిచారికలు చేసే పనులు చెప్పి హీనంగా బాధిస్తున్నది. మహాపతివ్రత అయిన వినతమా(త్రం తన పెద్దకొడుకు 
చెప్పినట్టు రెండో (గ్రుడ్డు పగిలి బైటపడే కొడుకును తలచుకొంటూ ఎప్పుడు తన కీ దాస్యం పోతుందా అని ఆశతో 
దాస్యం జా(గ్రత్తగా చేస్తూ ఉన్నది. 


ఉ. యౌవనదర్ప మంది, జవ మంతకు నంతకు నగ్గలింప, మై 
లా వధికంబు గాంగ, నుపలాలన సేయగ బద్మసంభవుం 
డా విహగోత్తముండు హృదయంబున గర్వ మెలర్ప నుద్ధతుం 
డై విహరింప జూచి యొక యప్పుడు, నారదుC డల్లం జేరినన్‌. 203 


ప్రతిపదార్థం: యౌవనదర్పము= యువకత్వంవలన కలిగిన జొద్దత్యం; అంది= పొంది; ఆ విహగ+ఉత్తముండు= ఆ పక్షిరాజు 
(విహంగము= ఆకాశంలో ఎగిరేది) జపము= వేగం; అంతకున్‌+అంతకున్‌ (అంతంతకు)= నానాటికి; అగ్గలింపన్‌= అతిశయించగా; 
మై= శరీరంయొక్క; లావు= బలం; అధికంబుకాంగన్‌= ఎక్కువ కాగా, పద్మసంభవుండు= (బ్రహ్మ పద్మం నుండి పుట్టినవాడు; 
ఉపలాలనన్‌= మంచిలాలన; చేయంగన్‌= చేస్తూ ఉండగా; హృదయంబునన్‌= మనస్సులో; గర్వము; ఎలర్బన్‌= తుళ్ళింతలాడగా; 
ఉద్దతుండై= గర్విస్టిఅయి; విహరింపన్‌= తిరుగుతుండగా; ఒక+అప్పుడు= ఒకసారి; నారదు(డు; అల్లన్‌= మెల్లగా; చేరినన్‌= 


సమీపించగా. 


తాత్సర్యం: ఆ గరుత్మంతుడిని తాత బ్రహ్మ గోముతో లాలిస్తున్నాడు. పైగా యౌవనమదం. శరీరంలో (క్రొవ్వు 
బలిసిపోతున్నది. గర్వం, దర్పం, జొద్దత్యం రోజురోజుకూ అతిశయిస్తుండగా లోకాలన్నిటా యథేచ్చగా విహరిస్తున్నాడు. 
ఒకరోజు నారదమహర్షి నెమ్మదిగా అతడిని సమీపించగా. 


విశేషం: అక్కడ తల్లి నానా బాధలూ పడుతున్నది. ఒక కొడు కట్టా శపించి పోయాడు. వీ డేమో ఇల్లు పట్టకుండా మదించి 

తెగ తిరుగుతున్నాడు. ఈ సందర్భంలో నారదుడు కథలో (ప్రవేశించాడు. సామాన్యంగా మన పురాణాలలో కథ మలుపు 

తిరిగే సమయంలో పాత్ర క్లిష్ట పరిస్థితులలో ఉండగా నారద పాత్ర ప్రవేశించి కథ నడుపుతుంది. అంటే నారదు డెవరు? 

దేవర్షి బుషి అంటే జ్ఞానశక్తికి ప్రతీక. నారదు డంటే జ్ఞానా న్నిచ్చేవాడు. జ్ఞానస్వరూపుడైన బుషి. నీ వొక క్షిష్టపరిస్టితులలో 

ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక మార్గాన్ని చెప్పేవాడు బయటనుండీ రావచ్చును. లేదా నీకే తోచవచ్చును. ఆ 
థ la 

స్ఫురణశక్తి పేరు నారదుడు. 


వ. అతండు భక్తిం బ్రణమిల్లి నిల్చిన నప్పక్షిపుంగవునకు నమ్మునిపుంగవుం డిట్లనియె. 204 


ప్రతిపదార్థం: అతండు= గరుత్మంతుడు; భక్తిన్‌= భక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; నిల్చినన్‌= నిలువగా; ఆ+పక్షిపుంగవునకున్‌= 
ఆ పక్షిరాజునకు; ఆ+మునిపుంగవుండు= ఆ మునిరాజు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 75 
తాత్సర్యం: గరుత్మంతుడు నమస్కరించి నిలువగా అతడితో నారదుడు ఇట్టా అన్నాడు. 
౧? 


తే. 'దాసియై సవతాలికి( దల్లి పనులు । సేసి నలంగంగ, నద్దెసం జింత వంత 
లేక నీ విట్లు దిరుగుట లెస్స యగునె? | యద్దుతోజ్జ్వలతేజ! కశ్యపతనూజ!' 205 


ప్రతిపదార్థం: అద్భుత+ఉజ్ఞ్యలతేజ!= ఆశ్చర్యకరంగా ప్రకాశించే తేజస్సు కలవాడా!; కశ్యప తనూజ!= కశ్యపమహర్షి కొడుకా!; 
తల్లి= వినత; సవతి+ఆలికిన్‌= సవతి అయిన భార్యకు, సవతికి; దాసి+ఐ= బానిస అయి; పనులుచేసి= కద్రువ చెప్పే నీచమైన 
కార్యాలు చేస్తూ; నలంగంగన్‌= నలిగిపోగా (మనస్సులో (క్రుంగిపోవటం, శరీరదృష్టితో కృశించిపోవటం); ఆ+దెసన్‌= ఆ వైపున; 
చింత వంత= ఆలోచన కానీ, బాధ కానీ; లేక= లేకుండా; నీవు; ఇట్లు= ఈవిధంగా; తిరుగుట= విహరించటం; లెస్పఅగునె?= 


బాగున్నదా? 


తాత్సర్యం: నాయనా! నీవు గొప్ప పరా(క్రమశాలివి. కశ్యప(బ్రహ్మకుమారుడవు అయి ఉండి నీ తల్లి ఒక ప్రక్క తన 
సవతికి నీచంగా దాస్యం చేస్తుంటే అదేమీ పట్టించుకొనకుండా ఇట్లా తిరగటం ఏం బాగుంది? 


విశేషం: ఇది పెద్దవారు చీవాట్లు పెట్టే పద్దతి. తెలుగు వాడి నోటినిండుగా అమరిన వాక్యవిన్యాసం కాకువు-తిక్కనగారి సొత్తు, 


చ. అనుడు, విహంగనాథుండు 'మదంబకు దాస్యము రాకకుం గతం 
బనఘవిచార!యెద్ది? తెలియన్‌ వినిపింపవె!? యన్న! జెప్పె న 
మ్మునివరు€ డున్నరూపు, హయముం గను టాదిగ గల్లు కశ్యపాం 
గనల చరిత్ర మాతని కఖండ పరిస్పుట భాషణంబులన్‌. 206 


ప్రతిపదార్థం: అనుడున్‌= అట్లా నారదముని చెప్పుగా; విహంగనాథు(డు= పక్షిరాజు; మత్‌= నా; అంబకున్‌= అమ్మకు; 
దాస్యమురాకకున్‌= దాస్యం రావటానికి; కతంబు= కారణం; ఎద్ది= ఏది?; అనఘ విచార!= పవిత్రమైన వివేకం కల స్వామీ! 
తెలియన్‌= నాకు స్పష్టపడేటట్టు; వినిపింపవె?= సవిస్తరంగా చెప్పవా!; అన్నన్‌= అనగా; ఆ+మునివరుండు= ఆ ముని్రేష్టుడు; 
హయమున్‌= గుర్రాన్ని; కనుట ఆదిగన్‌= చూచింది మొదలు; కల్ను= జరిగిన; కశ్యప+అంగనల= కళ్యపుడి భార్యల; 
చరిత్రము= కథ; ఉన్నరూపు= ఉన్న వైఖరి; అతనికిన్‌= గరుత్మంతుడికి; అఖండ= పూసగ్రుచ్చినట్టుగా (ఖండము = ముక్క; 
అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా కాకుండా ఏకధాటిగా); పరిస్సుట= విస్పష్టమైన; భాషణంబులన్‌=మాటలలో; చెప్పెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: నారదముని అట్లా అనగానే విన్న గరుత్మంతుడు “అయ్యో! మా అమ్మ దాస్యం చేస్తున్నదా? ఎందుకో 
చెప్పుము నారదా, అని (ప్రార్థించగా ఆయన స్పష్టమైన మాటలలో గుర్రాన్ని చూచింది మొదలు కద్రూ వినతల మధ్య 
జరిగిన కథనంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. 


విశేషం: నాకు తెలిసేటట్టు చెప్పుమన్నాడు గరుత్మంతుడు. ఈయన 'అఖండ - భాషణంబులన్‌' చెప్పాడట. (ప్రశ్నకు తగ్గ 
సమాధానం చెప్పాలి కనుక. తెలిసేటట్టు అనటంలోని రహస్యం 173వ పద్యంలోని అరుణుడు చెప్పిన విధాతృ వశమయివచ్చిన 
రీతి వివరించటం. ఆ కథ అట్టా ఎందుకు జరిగిందో ఆ సృష్టి రహస్యాన్ని వ్యాఖ్యానించటం. 


76 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. చెప్పినం గోపమున్‌ వగపు( జిత్తమునం గదురంగ “మేలు మే 
లప్ప హితంబు సేసె, జెలియల్‌ మనుచున్నది, పెంపుతోడి నం 
చప్పుడ వాయువేగమున నయ్యెడకుం జని, మాట యెద్దియుం 
జెప్పక తల్లికిం బ్రణతి సేసె విషాద భరార్తమూర్తియై. 207 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెప్పగా; కోపమున్‌= కోపమూ; వగపున్‌= దుఃఖం; చిత్తమునన్‌= మనస్సులో; కదురంగన్‌= కలుగగా; 
మేలుమేలు= ఓహో, సెబాసు (కోపంతో ఎగతాళిగా అనటం); అప్ప= అక్కయ్య; హితంబుచేసెన్‌= మేలు చేసింది; చెలియల్‌= 
చెల్లెలు; సెంపుతోడన్‌= హాయిగా, సుఖంగా; మనుచున్‌+ఉన్నది= (బ్రతుకుచున్నది; అంచున్‌= అంటూ; వాయువేగమునన్‌= 
గాలి వేగంతో; అప్పుడు+అ= వెంటనే; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; చని= వెళ్ళి, మాట ఎద్దియున్‌= ఏ మాటా; చెప్పక= 
చెప్పకుండా; తల్లికిన్‌; విషాదభర= దుఃఖభారంతో; ఆర్తమూర్తి+ఐ= చింతయే ఆకారం కలవాడై; ప్రణతి= నమస్కారం; 
చేసెన్‌= చేశాడు. (విషాదంతో చెక్కిన ఆకారం కలవాడై, మనస్సులోని చింత, దుఃఖం బయటకు వస్తే ఎట్టా ఉంటాయో అట్లా 
ఉన్నాడని భావం.) 


తాత్సర్యం: చెప్పగానే ఆయన మనస్సంతా కలత చెందింది. కోపం వచ్చింది. ఆ బాధతో, కోపంతో అన్నాడు; 
'ఆహా! చాలా బాగుంది. అప్పుగారు మేలు చేసింది. చెల్లెలు కనీసం (బ్రతుకుతున్నది' అని అంటూ వెంటనే 
వాయువేగంతో వెళ్ళి ఏమీ మాట్లాడకుండా దుఃఖంతో తల్లికి ప్రణామం చేశాడు. 


విశేషం: పద్యంలో వాక్యం - మాట - పూటంతా కోపంతో బాధలో ఉన్నవాడు ఎట్టా ఉంటాడో అట్లాగే వ్రాయడం గమనించ 
దగింది. పెదతల్లిమీద కోపం, తల్లి అమాయకత్వానికి జాలిపడిన పాటుకు విషాదం, తనతో చెప్పనైనా లేదే తల్లి అన్న చింతా, 
అనేక భావాలతో నిండిన హృదయం నుండి వచ్చిన మాట ఈ పద్యం. అందుకే ఏమీ మాట్లాడకపోవటం. 


వ. కద్రువపాలికిం బోయి. 208 
తాత్సర్యం: కద్రువ దగ్గరకు వెళ్ళి (గరుత్మంతుడు) 


చ. పరమ వినీతిమై నెజంగి, బాంధవ మారంగ నల్ల నిట్లనున్‌ 
గరుడుండు దారితారి వగ గందుచు 'నీ చెలియల్‌ చరించు ని 
వ్వరవుడపుం జరిత్రమున వచ్చునె నీ కొక పేర్మి? యీసతిం 
గరుణ యెలర్ప్చ(గా విడువ గౌరవ సంపద. జేయు నెంతయున్‌. 209 


ప్రతిపదార్థం: గరుడుండు= గరుత్మంతుడు; పరమ= గొప్ప; వినీతిమైన్‌= వినయంతో; ఎఆ(గి= నమస్కరించి; బాంధవము+ 
ఆరంగన్‌= బంధుత్వం వెల్లివిరిసేటట్సు; తారితారి= తారట్లాడుతూ (భయంతో వినయంతో చెప్పలేక పెద్దవారిముందు చిన్నవాళ్ళు 
పడేపాట్టు సూచించే మాట); అల్లన్‌= నెమ్మదిగా; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; నీ చెలియల్‌= నీ చెల్లెలు; వగన్‌= 
దుఃఖంతో; కందుచున్‌= బాధపడుతూ కందిపోతూ; చరించు= చేసే; ఈ; వరవుడము+చరిత్రమునన్‌= దాస్య కథతో; నీకున్‌; ఒక 
పేర్మి= ఒక గొప్ప కూడా; వచ్చునే? = కలుగుతుందా? (కలగదు); ఈ సతిన్‌= ఈ అమాయకురాలిని; కరుణ= దయ; 
ఎలర్పంగాన్‌= చిగురించగా; విడువన్‌= విడిచిపెట్టితే; గౌరవ సంపదన్‌= గొప్ప గౌరవాన్ని; ఎంతయున్‌ చేయున్‌= మిక్కిలి కలిగిస్తుంది. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 77 


తాత్సర్యం: మహావినయంతో నమస్కరించి తారట్టాడుతూ, బంధుత్వాల్ని త్రవ్వుతూ గరుత్మంతు డీ విధంగా 
అన్నాడు; స్తీ చెల్లెలు పాపం దుఃఖంతో కందిపోతూ చేసే ఈ దాస్యం కథవలన నీకు వచ్చే గొప్ప ఏమిటి? ఆ 
అమాయకురాలిని వదలిపెట్టుము. నీకెంతో గౌరవం దక్కుతుంది. 


విశేషం: మా అమ్మను వదలిపెట్టుము. లేకపోతే ఊరుకొనేది లేదని అనవచ్చును. అట్లా అనకుండా పెదతల్లి కనుక 
మర్యాదతో, వినయంతో సంభాషించటం ఇందులో చెప్పుకొనదగ్గ అంశం. ఆ మాట బంధుత్వ దృష్ట్యా అన్నాడు. కనుకనే 
నీ చెల్లెలు అని అనటం, మా అమ్మ అనటం వేరు. ఇట్లా అనటం వేరు కదా! కనుక గరుత్మంతుడి మాటలో వ్యవహారం 
తెలిసినవాడి లక్షణమున్నది. 


చ. నీకును నేను బుతుండన; నెమ్మి దగన్‌ నను జొచియైన( ద 
ల్లీ! కృపసే(త పెద్దయును లెస్స; యధర్మము ధర్మమ న్వగల్‌ 
నా కవి యేల? దాస్యకృతి నా జనయిత్రికి నివ్విధంబునన్‌ 
రాకయు దైవకృత్యమ మనంబున బొంగుదు విడ్వుగల్లినన్‌. 210 


ప్రతిపదార్థం: తల్లీ!= అమ్మా! నీకును= నీకూ; నేను; పుత్రుండన= కొడుకునే (నీ కొడుకులతోపాటు); నెమ్మిన్‌ తగన్‌= 
(ప్రేమతో తగినట్టు, తగిన ప్రేమతో; ననున్‌చూచిఐనన్‌= నా ముఖం చూచి అయినా; కృపసేంత= దయచూపించటం; 
పెద్దయును= చాలా; లెస్సు= గొప్ప, మంచిది; నాకున్‌; అధర్మము, ధర్మము; అన్‌ వగల్‌= ఇది ధర్మం, అది అధర్మం అన్న 
వగలమాటలు (వగలాడి లోని వగలు); అవి+ఏల? అవెందుకు?; నా జనయిత్రికిన్‌ ధర్మము= నా తల్లికి; ఈ+విధంబునన్‌= 
ఈ విధంగా; దాస్యకృతి= దాస్యం చేసేపని; రాకయున్‌= రావటం కూడా; దైవకృత్యము+అ= దైవం తప్ప జూడటమే; విడ్సు= 
నా తల్లి విడుదల; కల్లినన్‌= కలిగితే; మనంబునన్‌= మనస్సులో; పొంగుదున్‌= సంతోషిస్తాను. 


తాత్సర్యం: అమ్మా! నీ వేయిమంది కొడుకులతో పాటుగా నేనూ నీకు కొడుకునే. కనుక నా ముఖం చూచైనా 
మా అమ్మను వదలిపెట్టుము. ఇది ధర్మమా! అధర్మమా అనే వగలమాటలు నాకెందుకు? నా తల్లికీ దైన్యం 
కలగటం కూడా దైవం పనే. కనుక విడిచిపెట్టితే నేను సంతోషిస్తాను. 


విశేషం: పై పద్యంలో చెప్పినమాటకు కద్రువ ఉలకలేదు, పలకలేదు. కనుకనే నేనూ కొడుకునే కదా! నా ముఖం చూవైనా 
అని అన్నాడు. ధర్మాధర్మ జిజ్ఞాస నా కందు కనకుండా వగలు అనటంలో లోకం ఆ రెండు మాటలను అట్టా 
వినియోగించుకొంటుంది కనుక. మనస్సులో ఏమీ లేకుండా పైకున్నట్లు నటించటం వగలు. 


వ. అనిన విని మొగంబు ముజకటించు కొనుచు€ గద్రువ గరుత్మంతున కిట్లనియె. 211 


ప్రతిపదార్థం: మొగంబు= ముఖం; ముఅకటించుకొనుచున్‌= మూతి ఒక ప్రక్కకు త్రిప్పి ఎగతాళితో అభినయిస్తూ; కద్రువ; 
గరుత్మంతునకున్‌= గరుత్మంతుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఆమెకు ఈ మాటలు రుచించలేదు. అందుకని మూతి ఒక (ప్రక్కకు తిప్పి ఎగతాళిగా గరుత్మంతుడితో 
ఈ విధంగా అన్నది; 


78 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. 'బలవంతుండవు, నేర్పు చందములఈ. జెప్పంజాలి యీరిత్త ప 
ల్కులం దేర్పం బనిలేదు; తల్లికి మదిం గూర్తేని వే పోయి లో 
కులు నిన్నుం బ్రణుతింప( దె మృమృతమున్‌; ఘఫోరంపు దాస్యంబు నేం 
దొలంగం బెట్టెద మీ కనంతమగు సంతోషంబు సంధిల్లంగన్‌. 212 


ప్రతిపదార్థం: బలవంతుండవు= చాలా గొప్ప బలశాలివే (ఎగతాళి- నిజాన్ని ఎగతాళి చేయటం); ఈ రిత్తపల్కులన్‌= ఈ 
వట్టిమాటలతో; తేర్చన్‌= మంచి చేసికొనటం వలన; పని లేదు= పని లేదు, లాభంలేదు; తల్లికిన్‌; మదిన్‌= మనస్సులో; కూర్తు 
(వు)+ఏని= (పేమ కలవాడవైతే; వేపోయి= వెంటనే పోయి; లోకులు= జనం; నిన్‌= నిన్ను; (ప్రణుతింపన్‌= పొగడగా; 
అమృతమున్‌= సుధను; తెమ్ము= తీసికొనిరమ్ము; ఘోరంపు= ఘోరమైన; దాస్యంబున్‌= బానిసతనాన్ని; నేన్‌= నేను; తాలం 
గన్‌ పెట్టెదన్‌= తొలగిస్తాను; (నే నున్నాను కదా తొలగించటానికి ల వద్‌ త్వరగా తీసికొనిరా. ఇదీ వాక్య నిర్మాణానికి పునాది); 
అనంతమగు= లెక్కింపరాని; సంతోషంబు= ఆనందం; మీకున్‌= నీకూ, నీ తల్లికీ; సంధిల్లంగన్‌= కలుగగా (నేను దాస్యాన్ని 
తొలగిస్తాను) 


తాత్సర్యం: 'చాలా బలవంతుడవే! చాలా నేర్పుగానే మాట్లాడావు. పోరా పో! ఈ వట్టిమాటలతో ఏమి లాభం? 
(బంధుత్వం, చెల్లెలు, కొడుకు వంటి మాటలు) మీ అమ్మమీద నీకు నిజంగా ప్రమంటూ ఉంటే పోయి వెంటనే 
అమృతం తీసికొనిరా. మీ అమ్మను నేను వదిలిపెట్టుతాను. మీకు నీ వన్నట్టు అనంత సంతోషం కలుగుతుంది. 


చ. అన విని, దాని కియ్యకొని, యప్పు సుపర్గుడు పోయి, కశ్యపుం 
గని, తన భాషణంబులును, గద్రువ పల్కులు. జెప్పి, 'తెచ్చువా€ 
డ నమృత మెట్లు నే నని యొడంబడి వచ్చితి నన్న నాతండ 
త్రనయుని' జూచి యుల్లము ముదంబును నచ్చెరుపాటు వొంద6గన్‌. 213 


ప్రతిపదార్థం: అనన్‌, విని; సుపర్హుండు= గరుత్మంతుడు (మంచి రెక్కలు గలవాడు); దానికిన్‌= కద్రువమాటకు; ఇయ్య కొని= 
అంగీకరించి; అవ్హు= ఆ సమయంలో; పోయి= వెళ్ళి; కశ్యపున్‌= తండ్రిని; కని= చూచి; తన భాషణంబులును= తన 
మాటలూ; కద్రువపల్కులున్‌= తల్లిమాటలూ; చెప్పి= వివరించి; ఎట్టున్‌= ఏ విధంగానైనా సరే; నేను; అమృతమున్‌= సుధను; 
తెచ్చువాండను= తెస్తాను; అని; ఒడంబడి= అంగీకరించి; వచ్చితిని= మీ దగ్గరకు వచ్చాను; అన్నన్‌= అనగా; ఆతండు= 
కళ్యపుడు; ఆ తనయునిన్‌= ఆ కొడుకును; చూచి= తేరిపార చూచి (ఎంతవాడైనా డన్నట్టుగా); ఉల్లము= మనస్సు; 
ముదంబును= సంతోషం; అచ్చెరుపాటు= ఆశ్చర్యం; ఒందంగన్‌= పొందగా. 


తాత్పర్యం: కద్రువ చెప్పిన మాటలు విని వెంటనే సుపర్జ్హుడు తండ్రి దగ్గరకు వెళ్ళి, తనకూ, పెద్దమ్మకు జరిగిన 
సంభాషణ అంతా వివరించి “ఎట్లాగైనా సరే అమృతం తెస్తానని అంగీకరించి వచ్చాను” అని చెప్పాడు. అంతా విని 
కొడుకును తేరిపార చూచి మనస్సులో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ పొందాడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: ఒక తండ్రి ప్రయోజకు డైన కొడుకును చూచి పొందే ఆనందలక్షణ మిట్లాగే ఉంటుంది. 


క, 'అమృతంబు దుర్లభం, బ । య్యమరుల కేనియు నతిప్రయత్నంబున గు 
ప్రము సేసి యుండు వాసవు(। డమలచరిత! నీకు నగునె యట్టిది తేరన్‌' 214 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 79 


ప్రతిపదార్థం: అమల= నిర్మలమైన, మచ్చలేని; చరిత!= ప్రవర్తన కలవాడా!; అమృతంబు= అమృతం; అ+అమరులకేనియున్‌= 
ఆ దేవతలకైనా; దుర్లభంబు= లభించటం కష్టం - దొరకదు; వాసవుండు= ఇంద్రుడు; అతి ప్రయత్నంబునన్‌= చాలా 
జాగ్రత్తగా; గుప్తము చేసిఉండున్‌= దాచి ఉంచుతాడు; అట్టిది= అట్లాంటిదాన్ని; తేరన్‌= తేవటం; నీకున్‌= నీకైనా; అగునె?= 
సాధ్యమా? 


తాత్సర్యం: నీవు నిర్మల హృదయుడవే! కానీ ఆ అమృతం వాసవుడు చాలజాగగ్రత్తగా భద్రం చేస్తాడు. కనుక 
దేవతలకే అది చిక్కదు. మరి నీ కట్లాంటిది ఎట్లా సాధ్యం? 


వ. వినుము. 215 
తాత్సర్యం: (రహస్యం చెప్పుతాను) వినుము. 


చ. ఉదకము రక్షకం బగుచునుండ(గ, నుజ్జ్వలవహ్నియందునుం 
బొదువ(, గృపాణశక్తి ముఖ భూరితరాయుధహస్తులై బలో 
న్మదులు, మహోగ్రకోపులు, ఘనస్థిరకాయు లనేకరాక్షసుల్‌ 
వొదిగొని కావ నిన్సవలలో నమృతంబు సురక్షితస్థితిన్‌. 216 


ప్రతిపదార్థం: ఉదకము= నీరు; రక్షకంబు= కాపాడేది; అగుచున్‌ ఉండన్‌= కాగా; అందునున్‌= అందులో, దానిమధ్యలో; 
ఉజ్జల= మండే; వహ్ని= అగ్ని; పొదువన్‌= అమృతాన్ని ఆవరించి క్రమ్మగా; అనేక రాక్షసుల్‌= పెక్కుమంది రాకాసులు; 
కృపాణ=కత్తి; శక్తి= ఒక రకం బల్లెం; ముఖ= మొదలైన; భూరితర= గొప్ప; ఆయుధ= ఆయుధాలున్న; హస్తులై= చేతులు 
కలవారై; బల+ఉన్మదులు= బలంతో మదించినవారు; మహా+ఉ(గ్రకోపులు= గొప్ప తీవ్రమైన కోపం కలవారు; ఘన=పటిస్టమైన, 
పెద్ద; స్థిర= చెదరని; కాయులు= శరీరాలవారు; పొదిగొని= చుట్టూ మూగి; కావన్‌= కాపాడుతూ ఉండగా; ఇన్సవలలోన్‌= 
ఇనుముతో చేసిన వల లోపల; అమృతంబు= అమృతం; సురక్షితస్థితిన్‌= భద్రంగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్పర్యం: జలం రక్షిస్తుంటే దాని మధ్య అగ్ని మండుతూ ఉండగా, కత్తులతో, బల్లెంవంటి పదునైన ఆయుధాలతో 
మదించి, తీవ్రకోపిష్టులై, పెద్ద శరీరాలున్న రాక్షసు లనేకమంది కాపలా కాస్తుండగా ఇనుపవలలో అమృతం సురక్షితంగా 
ఉంటుంది. అందుకని అది దేవతలకైనా దుర్లభమనటం జరిగింది. 
క. ఉండు నన విని, విహంగ వి । భుం డల్లన నగుచు, 'నీవు పుతస్నేహా 

ఢ్యుండవయి పలికితే; బలి । యుండ, నుపాయజ్ఞుండను, మహోజ్వలతేజా! 217 
ప్రతిపదార్థం: ఉండున్‌= ఉంటుంది; అనన్‌ విని; విహంగ విభుండు= పక్షిరాజు; అల్లనన్‌= నెమ్మదిగా; నగుచున్‌= నవ్వుతూ; 
మహా+ఉత్‌జ్వల= గొప్పగా పైకి అంతటా (ప్రసరించే; తేజా!= కాంతికలవాడా!; నీవు; పుత్రస్నేహ= కొడుకుమీది ప్రేమచేత; 
ఆఢ్యుండవు+ అయి= దొడ్డవాడవై; పలికితి= అన్నావు; ఏన్‌= నేను; బలియుండన్‌= బలవంతుడిని;ఉపాయజ్ఞండను= 
ఉపాయం తెలిసినవాడిని. 
తాత్సర్యం: తండ్రి అట్లా చెప్పగా విని పక్షిరాజు నవ్వుతూ 'దివ్యతేజస్సు కల తండ్రీ! పుత్రస్నేహంతో అన్నావే తప్ప 
నా శక్తి తెలియదా? చాలా బలశాలిని. ఉపాయం తెలిసినవాడను (నన్ను చిన్నవాడిగా భావించవద్దు అని సూచన). 


80 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. అనుమానం బది యేల? తెత్తు నమృతం 'బన్నం గడుం బొంగి, యా 

తనిం దాం గౌంగిటం జేర్చి కశ్యపుండు, పుత్రా! నిశ్చయం బట్లయే 

ని, నిభంబుం గమఠంబునుం గలవు; వానిం దిన్న లావెక్కు; నా 

ఘనజంతు ద్వితయంబు నీకు నెరగాం గల్పించితిం బోవనా!' 218 
ప్రతిపదార్థం: అనుమానంబు= సందేహం; అది+ఏల?= నీకెందుకు? అమృతంబున్‌= సుధను; తెత్తున్‌= తప్పక తెస్తాను; 
అన్నన్‌= అంటే; కశ్యపుండు= తండ్రి; కడున్‌= చాలా; పొంగి= ఉబ్బిపోయి; అతనిన్‌= అతడిని; తాన్‌= తాను; కౌంగిటన్‌= 
తన సందిట్లో; చేర్చి= చేర్చికొని; పుత్రా!= కుమారా! (ప్రేమతో పొంగిపోయి పిలిచిన పిలుపు); నిశ్చయంబు= నీ నిర్ణయం; 
అట్టు+అ+ఏనిన్‌= అట్టాగే అయితే; ఇభంబున్‌= ఏనుగు; కమఠంబున్‌= తాబేలున్నూ; కలవు= ఉన్నాయి; వానిన్‌= వాటిని; 
తిన్నన్‌= తింటే; లావు= బలం; ఎక్కున్‌= ఎక్కువౌతుంది; ఆ; ఘన= గొప్ప; జంతుద్వితయంబున్‌= జంతువులజంటను; 
నీకున్‌; ఎరగాన్‌= ఆహారంగా; కల్పించితిన్‌= సృష్టించాను; పోవనా= పోవయ్యా! 
తాత్సర్యం: నీ కనుమాన మక్కరలేదు. అమృతం తప్పక తెస్తాను”. అనేసరికి తండ్రి ఉబ్బితబ్నిబ్బెపోయి కౌగిలించుకొని 
'బాబూ! నీ నిర్లయ మంతే అయితే సరే. ఒక యేనుగూ, ఒక తాబేలూ ఉన్నాయి. అవి ఘనజంతువులు. వాటిని 
తింటే బలం వస్తుంది. నీకు వాటిని నీ ఆహారంగా నిశ్చయించాను. అన్నా! అవి తిని పోయిరా! 


వ. అనుటయు సంతోషించి గరుత్మంతుం 'డా గజకచ్చపంబు లెచ్చట నుండు? నెబ్బంగివి? యని యడిగిన 

నమ్మునీంద్రుం డవ్విహగేంద్రున కిట్లనియె. 219 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; సంతోషించి= ఆనందపడి; గరుత్మంతుండు= సుపర్ష్శుడు; ఆ గజ, కచ్చపంబులు= 
ఆ ఏనుగు, తాబేలు; ఎచ్చటన్‌+ఉండున్‌?= ఎక్కడుంటాయి; ఏ+భంగివి?= ఎట్లాంటివి?; అని అడిగినన్‌= అని అడుగగా; 


ఆ+మునీంద్రుండు= ఆ బుషీశ్వరుడు; ఆ విహగ+ఇంద్రునకున్‌= ఆ పక్షిరాజుతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు, 
చెప్పాడు. 


తాత్పర్యం: అనటంతోనే సంతోషంతో 'ఆ ఏనుగు, తాబేలు ఎక్కడున్నాయి? వాటి సంగతేమిటి? అని కొడుకు 
ప్రశ్నించగా తండ్రి ఇట్టా అన్నాడు. 


కశ్యపుడు గరుడునకు గజకచ్చపంబుల తెణం గెటింగించుట (సం.13-25-1 (కుంభ)) 


(ఈక 


'ప్రాక్సయోనిధి పొంత6 బర్వతం బొక్కటి | ఘన శృంగ కబళితాకాశ మగుచు, 
నురగనామంబున నొప్పు, నచ్చేరువ । వసియించు నొక మహావారణంబు, 
దానితటంబున. దామరకొల నబ్ది । ననుకరించుచు మధురాచ్చవారి 


సంపద సొంపారు సమదలీలల నగ్గ । జం బా నగంబుపై సంచరింప 


తే. మిట్టు( బల్లంబు గట్టును మెట్టు నొక్క! మట్టమైయది నునుపారు మహిత మైన 
యక్కొలన నీరు ద్రావయగా ననుదినంబు । నరుగు నయ్యిభవల్లభు( డనఘచరిత! 220 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 81 


విశేషం: అనఘ చరిత= పాపరహితమైన నడవడి గలవాడా!; (ప్రాక్‌+పయోనిధి= తూర్పు సముద్రం; పొంతన్‌= (ప్రక్కనే; 
పర్వతంబు= కొండ; ఘనశ్చంగ= ఎత్తైన శిఖరాలతో; కబళిత= 'మ్రింగబడిన; ఆకాశము+అగుచున్‌= మిన్ను కలదై; ఉరగ 
నామంబునన్‌= ఉరగమన్న పేరుతో; ఒప్పున్‌= పేరొందెను; ఆ+చేరువన్‌= ఆ (ప్రక్కనే; ఒక మహావారణంబు= ఒక పెద్ద 
ఏనుగు; వసియించున్‌= నివశిస్తుంది; దానితటంబునన్‌= దాని ఒడ్డునే, ఆ పర్వతం చరియలో; తామర సరస్సు= తామరపూల 
సరస్సు; అబ్దిన్‌= సముద్రాన్ని; అనుకరించుచున్‌= సరి పోలుతూ; మధుర= తీయని; అచ్చ= స్వచ్చమైన; వారి= నీటియొక్క; 
సంపదన్‌= సమృద్దితో; సొంపు+ఆరున్‌= అందగిస్తుంది; ఆ+గజంబు= ఆ ఏనుగు; సమదలీలన్‌= మదంతో కూడిన విలాసంతో; 
ఆ నగంబుపైన్‌= ఆ కొండపై; సంచరింపన్‌= తిరుగగా; మియ్టు= ఎత్తు; పల్లంబు= లోతు, నిమ్న (ప్రదేశం; గట్టును మెట్టును= 
గట్టూ, మెట్టూ; ఒక్కమట్టమై= సమమై; నునుపారున్‌= నున్నబడుతుంది; అనుదినంబు= (ప్రతిరోజూ; మహితమైన= గొప్పదైన; 
ఆ+కొలన నీరు= ఆ చెరువునీరు; (త్రావంగాన్‌= (త్రాగటానికి; ఆ+ఇభవల్లభుడు= ఆ ఏనుగు రాజు; అరుగున్‌= వెళ్ళుతాడు, 
వెళుతుంది. 


తాత్సర్యం : తూర్పు సముద్రం చెంత ఒక గొప్ప పర్వతం ఉన్నది. దాని శిఖరాలు ఆకాశాన్ని కప్పివేస్తుంటాయి. 
దానిపేరు ఉరగము. దాని ప్రక్కనే ఒక ఏనుగు నివసిస్తూ ఉన్నది. ఆ కొండ ప్రక్క ఒక కొలను. అందులో నీరు 
స్వచ్చంగా తియ్యగా ఉంటుంది. ఆ ఏనుగు ఆ కొండపై తిరుగాడుతూ ఉంటే ఎత్తూ పల్లాలూ, గట్టూ మెట్టూ, 
ఏకచదరమైపోతుంది. ఆ ఏనుగు ఆ కొలనులో నీరు త్రాగటానికి ప్రతిరోజూ వెళ్ళుతుంది. 


ఉ. అందొక కచ్చపప్రవరుం డత్యధికంబగు కాయమున్‌, బలం 

బుం దనరన్‌ వసించు, జలముం గొను వాంఛ, గజంబు వోయినం 

జెంద(గనీక, సంగరము. జేయు. బెనంగుచు నీరుద్రావు, గౌ 

రుం దెగియుండు నిట్ల పగ రోష మెలర్పంగ నాండు నా.టికిన్‌. 221 
ప్రతిపదార్థం: అందున్‌= ఆ కొలనులో; ఒక; కచ్చప ్రవరుండు= ఒక శ్రేష్టమైన తాబేలు; అతి= మిక్కిలి; అధికంబు+అగు= 
గొప్పదైన; కాయమున్‌= శరీరమూ; బలంబున్‌= బలమూ; తనరన్‌= ఒప్పగా; వసించున్‌= నివసిస్తున్నది; గజంబు= ఏనుగు; 
జలమున్‌+కొను వాంఛన్‌= నీరు త్రాగాలన్న ఆసక్తితో; పోయినన్‌= కొలని చెంతకు పోగా; చెందంగనీక= నీరందనివ్వకుండా; 
పెనంగుచున్‌= పెనగులాడుతూ; సంగరమున్‌ చేయున్‌= యుద్దం చేస్తుంది; నీరుత్రావు= నీరుత్రాగే; గౌరున్‌= ఏనుగుకూడా; 
తెగి= తెగించి; నా(డు నాటికిన్‌= రోజు రోజుకూ; పగ= వైరం; రోషము= కోపం; ఎలర్ప(గన్‌= ఎక్కువకాగా; ఇట్టు+అ= ఇదే 
రీతిగా; ఉండున్‌= ఉంటుంది. 
తాత్సర్యం: ఆ కొలనులో పెద్ద శరీరం కల బలిష్టమైన పెద్ద తాబేలు ఉంటున్నది. నీరు (త్రాగటానికి ఏనుగు 
దప్పికతో వస్తే అది (త్రాగనివ్వకుండా పోట్లాడుతుంది. ఆ ఏనుగుకూడా అట్లాగే పగ, రోషం రోజురోజుకూ ఎక్కువ 
కాగా జీవిస్తూ ఉన్నది. 
క. విను, మధు కైటభు లనియెడు | దనుజేంద్రులు కచ్చపంబు దంతియు నై పు 

ట్టినవారు దమ్మెబుంగమి( । బెనంగుదు రొండొరులతోడ భీకరభంగిన్‌. 222 


ప్రతిపదార్థం: మధుకైటభులు+అనియెడు= ఆ పేర్లు కల; దనుజ+ఇంద్రులు= రాక్షసరాజులు; కచ్చపంబు= తాబేలు; 
దంతియున్‌= ఏనుగు ఐ; పుట్టినవారు= జన్మించినవారు; తమ్మున్‌= తమను తాము; ఎజుంగమిన్‌= తెలియనందువలన; 
భీకరభంగిన్‌= భయంకర విధంగా; ఒండొరులతోడన్‌= ఒకరితో నొకరు; పెనంగుదురు = పోట్లాడుకొంటారు. 


82 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: వాళ్ళు మధుకైటభులనే రాక్షస (శ్రేష్టులు. కానీ తాబేలు, ఏనుగులుగా పుట్టినందువలన తా మెవ్వరో 
తమకు తెలియనందున భయంకరంగా ఒకరితో ఒకరు కయ్యమాడుకొంటున్నారు. 


క. ఒంటిమెయి నుండగా ము । క్కంటికి నా కచ్చపంబు గౌరుం బట్టం 
గంట యరిది, యొకపటి నా । రెంటిం బొదువంగవలయు రే వెర వారన్‌. 223 


ప్రతిపదార్థం: ఆ కచ్చపంబున్‌= ఆ తాబేలును; ఆ గౌరున్‌= ఆ ఏనుగును; ఒంటిమొయిన్‌= ఒంటరిగా; ఉండగాన్‌= 
ఉన్నప్పుడు; పట్టన్‌+కంట= పట్టుకొగలగడం; ముక్కంటికిన్‌= మూడు కన్నులున్న శివుడికైనా; అరిది= అసాధ్యం; ఒకపటిన్‌= 
ఒకేసారి; ఆ రెంటిన్‌= ఆ రెండింటినీ; రే= రాత్రివేళ; వెరవారన్‌= ఉపాయంతో; పొదువంగవలయున్‌= పొదివి పట్టుకొనాలి. 


తాత్సర్యం: ఆ రెండూ విడివిడిగా ఉన్నప్పుడు శివుడైనా పట్టుకొనలేడు. రాత్రిపూట ఆ రెంటిని ఒకేసారి పట్టుకొనాలి. 
ఇదే ఉపాయం. 


వ. అనవుడు వైనతేయుండు. 224 
తాత్పర్యం: కశ్యపు డట్లా అనగా వినత కుమారుడైన గరుత్మంతుడు (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. “ఒకటి గొలనిలోన నుండు నొక్కటి గొండ । మీద సంచరించు, మీరు రెంటి 

నడ(గ నొక్కమాట యడరి పట్టుట కృత్య । మనియెదరు, వశంబె? యట్ల చేయ? 225 
ప్రతిపదార్థం: ఒకటి= తాబేలు; కొలని లోనన్‌ ఉండున్‌= చెరువులో ఉంటుంది; ఒక్కటి= ఒక్కటి; కొండమీ(దన్‌= 
పర్వతంపైన; సంచరించున్‌= తిరుగుతుంది కదా!; మీరు= మీరేమో!; రెంటిన్‌= రెండింటినీ; అడంగన్‌= అణగారేటట్టు; అడరి= 


ఏపురేగి; ఒక్కమాటు+అ= ఒకేసారి; అడరి= విజృంభించి; పట్టుట= బంధించటం; కృత్యము= చేయదగినపని; అనియెదరు= 
అంటారు; అట్టు+అ= అట్లాగే; చేయన్‌= చేయటానికి; వశంబె?= శక్యమా? 


తాత్సర్యం: మీరు రెంటినీ ఒకేసారి పొదివి పట్టుకొనాలి అంటారు. ఒకటేమో చెరువులో ఉంటుంది. మరొకటి 
కొండమీద తిరుగుతుంది కదా! ఇ దెట్టా వీలుపడుతుంది? 


విశేషం: ఇది పాఠకుడికి కలిగే (ప్రశ్న. పాత్రద్వారా కవి చెప్పిస్తున్నాడు. కథ చెప్పటంలో ఇది గడుసుతనం. మీరు అనటం 
తండ్రి గారిని గౌరవించటం. 


వ. అనిన 'నది యట్టిద, ఉపాయంబు సెప్పెద; నాకర్ణింపు' మని యమ్మునివరుండు. 226 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా (గరుత్మంతుడు) అది అట్టి= అది అంతే; ఆకర్లింపుము= వినుము; ఉపాయంబు= 
ఉపాయం; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= వినుము; అని; ఆ+మునివరుండు= ఆ మునిరాజు, కశ్యపుడు. 


తాత్సర్యం: అదంతే. అని ఆ మునిశ్రేష్ణుడు 'ఉపాయం చెప్పుతాను వినుము” అని. (తరువాతి పద్యంతో అన్వయం) 


చ. 'కరిపతి నీరు ద్రావుటకు( గా జనుదెంచినం గూర్మరాజు సం 
గర మొనరించుచుండి తమకంబున నీళ్ళులం బాసి వీ(కమై 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 83 


దరి నడరంగ( బట్టునది, తత్సమయంబున రెంటి గూడ నీ 

వెరవున నూంది చిత్తమున వేగిరపా టెటు లేక పొంచుమీ'! 227 
ప్రతిపదార్థం: కరిపతి= ఏనుగురాజు; నీరుశత్రావుటకున్‌ కాన్‌= నీరు (త్రాగటానికై; చనుదెంచినన్‌= రాగా; కూర్మరాజు= 
తాబేలు రాజు; సంగరము= యుద్దం; ఒనరించుచుండి= చేస్తూ చేస్తూ; తమకంబునన్‌= పట్టుదలతో; నీళ్ళులన్‌= నీటిని; 
పాసి= వదలి; వీ(కమైన్‌= ఉదుటుతో; దరిన్‌= ఒడ్డున; అడరంగన్‌= విజృంభించగా; పట్టునది= పట్టుకొనేది; తత్‌+సమయంబునన్‌= 
అప్పుడు; రెంటిన్‌= రెండిటిని; కూడన్‌= కలిసేటట్లు కలిపి; ఈ వెరవునన్‌= ఈ ఉపాయంతో; ఊంది= నొక్కి; చిత్తమునన్‌= 
మనస్సులో; వేగిరపాటు= తొందరపాటు; ఎటు లేక= ఏదీ లేకుండా; పొంచుమీ!= పొంచి ఉండాలి సుమా! 
తాత్సర్యం: 'ఏనుగు నీళ్ళకు రాగానే తాబేలు పోట్టాడటం (ప్రారంభిస్తూ ఒడ్డుమీదికి వస్తుంది. ఆ సమయం కొరకు 
నీవు ఉపాయంగా తొందరపడకుండా పొంచి ఉండాలి. 


విశేషం: చిన్న పిల్లవాడికి తండ్రి చెప్పే వైనం భావించుకొని చూస్తే కాని ఈ సంభాషణలో అందం తెలియదు. 


వ. అని యుపదేశించిన వీడ్కొనుటకు వినతుం డయిన తనయు నత్యాదరంబునం గనుంగొని యత్తపోధన 
సత్తముండు 'నీవు గజకచ్చపంబుల నాహారంబుగా. గొనిన నీకుం ద్రిదశాహారంబు తేర దొరకొనుటకు 
సందేహంబు లేదను పల్కు వల్కి పరమాశీర్వాదంబు లిచ్చిన. 228 

ప్రతిపదార్థం: అని ఉపదేశించినన్‌= అని బోధించగా; వీడ్కొనుటకున్‌= వదలివెళ్ళుటకు; వినతుండు+అయిన= వంగి 

నమస్కరించిన; తనయున్‌= కొడుకును; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి వాత్సల్యంతో; కనుంగొని= చూచి; ఆ+తపోధన= 

ఆ తపస్సే ధనంగా కలవారిలో (అతడి ఐశ్వర్యమంతా అదే); సత్తముండు = (శ్రేష్టుడు; నీవు; గజ= ఏనుగు; కచ్చపంబులన్‌= 

తాబేలులను; ఆహారంబుగాన్‌= అన్నంగా; కొనినన్‌= (గ్రహిస్తే; నీకున్‌; (త్రిదశ+ఆహారంబు= దేవతల అన్నమైన అమృతం; 

త్రైిదశులు= బాల్య యౌవన కౌమార దశలు మూడే కలవారు; (దేవతలు. వారికి వృద్దాప్యం లేదు); తేరన్‌= తేవటానికి; 
దొరకొనుటకున్‌= పూనుకొనటానికి; సందేహంబు= సంశయం; లేదు= లేదు; అనుపల్కు పల్కి= అనే మాటలు చెప్పి; 
పరమ= గొప్ప, మహత్తరమైన; ఆశీర్యాదంబులు= ఆశీస్సులు; ఇచ్చినన్‌= ఇవ్వగా (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: తండ్రి మార్గం చెప్పగానే ప్రయాణమై పోవటానికి వంగి నమస్కరించిన కొడుకును (ప్రేమగా చూచి 
ఆ మహా తపస్వి ఇట్టా అన్నాడు; 'నీవు ఆ ఏనుగు తాబేళ్ళను ఆహారం చేసికొంటే అమృతం తెచ్చే శక్తి నీకు వస్తుంది. 
సందేహం లేదు” అని ఆశీర్వదించాడు. 
మ. విని యుత్సాహము గందళింప(గ వియద్వీథీగతుం డై, విమా 

న నికాయంబులు దూలఈ బక్షతివితానస్ఫార దీప్తి వ్రజం 

బినరశ్మి ప్రకరంబు€ గీడ్చుప( బక్షీంద్రుండు చంచద్గతిం 

జనియెం దానురగాభిధాన మగు నా శైలంబు పెందిప్పకున్‌. 220 


ప్రతిపదార్థం: పక్షి+ఇం(ద్రుండు= పక్షులరాజు; విని= ఆలించి; ఉత్సాహము= పనిమీద తొందర; కందళింప(గన్‌= అంకురించగా; 
వియత్‌= ఆకాశమనే; వీథీ= మార్గం; గతుండై= పొందినవాడై; విమాన నికాయంబులు= విమానసమూహాలు; తూలన్‌= 


84 శ్రీమదాంధ్ర మహాభారతము 


చెల్లాచెదరుకాగా; పక్షతి= రెక్కల; వితాన= సమూహం యొక్క; స్పారదీప్రి (వ్రజంబు= కదిలే కాంతుల గుంపు; ఇనరళ్ళి= 
సూర్యకాంతి; (ప్రకరంబున్‌= సమూహాన్ని; కీడ్నణుపన్‌= కీడుపరచగా; చంచద్గతిన్‌= ఉత్సాహంతో చలించే నడకతో; తాను= 
గరుత్మంతుడు; ఉరగ+అభిధానము+అగు= ఉరగమన్న పేరుగల; ఆ= ఇదివరకే తెలిసిన; శైలంబు= కొండమీద ఉన్న; 
పెన్‌+తిప్పకున్‌= పెద్ద శిఖరానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: గరుత్మంతుడు తండ్రి చెప్పినదంతా శ్రద్దగా విని ఉత్సాహం ఉరకలు వేస్తుండగా, రెక్కల జంట 


నుండి వెలువడే కాంతులు సూర్యకాంతిని కప్పివేయగా, ఆకాశంలో దేవతల విమానాలు అతడి రెక్కల గాలికి 
చెల్టాచెదరు కాగా, ఉరగమన్న పేరున్న ఆ కొండతిప్పకు వెళ్ళాడు. 
లా 


విశేషం: పద్యంలో గుంపు - అన్న అర్థంలో ఎన్ని పర్యాయపదాలు వచ్చాయో పాఠకులు గుర్తించాలి. 


క. చని, యల్బశరీరుండై, తను నెటు(గక యుండ, మెలంగి దానోగ్ర గజేం 
ర్రునిం గాంచి నీరి కది పో | యిన యప్పుడు వెనుక జనియె నెలమి దలిర్చన్‌. 230 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; అల్పశరీరుండు+ఐ= చిన్న శరీరం కలవాడై; తనున్‌= తనను; ఎణు(గక ఉండన్‌= ఎవ్వరూ 
గుర్తించకుండా ఉండునట్టు; మెలంగి= (ప్రవర్తించి; దాన+ఉ(గ్ర= మదజలంతో భయంకరమైన; గజ+ఇంద్రునిన్‌= ఏనుగులరాజును; 
కాంచి= చూచి; నీరికిన్‌= నీటికొరకై; అది= ఆ యేనుగు; పోయిన= వెళ్ళిన; అప్పుడు= ఆ సమయంలో; ఎలమి= సంతోషం; 
తలిర్సన్‌= చిగురెత్తగా; వెనుకన్‌ చనియెన్‌= వెనుకగా వెళ్ళాడు. 


తాత్సర్యం: తన శరీరాన్ని చిన్నదిగా చేసికొని ఎవరికీ తెలియకుండా దాక్కొంటూ భయంకరమైన ఆ యేనుగు 
నీళ్ళకు బయలుదేరగా, వెన్నంటి తానూ వెళ్ళాడు. 


విశేషం: అల్పశరీరం= అణిమ అన్న అస్టసిద్దులలో ఒకటి. దాన+ఉ([గ్ర= మదించిన ఏనుగు దౌడల నుండి మదపువాసన 


గల నీరు (స్రవిస్తుంది అని గజశాస్త్రం. 


ఉ. దంతి సనంగ, భూరిమదధారల గాలి యెటింగి, కూర్మ మ 
త్యంత సముద్ధతిం గొలని కద్దపడన్‌ వెసవచ్చె; వచ్చినన్‌, 
దంతియు నీరువట్టున నుదగ్రపు. గోపము సందడింప, దు 
ర్లాంతసముద్యమం బెసంగ దాని పయిన్‌ గవిసెన్‌ మహోగ్రమై. 231 


ప్రతిపదార్థం: దంతి= ఏన్లు; చనంగన్‌= వెళ్ళగా; భూరి= గొప్ప; మదధారల= మదజలపు ధారల; గాలి= వాసన; ఎజింగి= 
తెలిసి; కూర్మము= తాబేలు; అతి+అంత= అత్యంత= చాలా ఎక్కువ; సముద్దతిన్‌= గర్వంతో; కొలనికిన్‌= చెరువుకు; 
అడ్డపడన్‌= అడ్డపడటానికి; వెసన్‌= శీఘ్రముగా; వచ్చెన్‌= వచ్చింది; వచ్చినన్‌= వచ్చేటప్పటికి; దంతియున్‌= ఏనుగుకూడా; 
నీరువట్టునన్‌= దప్పికవలన; ఉత్‌+అ(గ్రపు= చాలా భయంకరమైన; కోపము= రోషం; సందడింపన్‌= ముసురుకొనగా; దుర్‌+దాంత= 
అణచరాని; సముద్యమంబు= గొప్ప ప్రయత్నం; ఎసంగన్‌= అతిశయించగా; దాని పయిన్‌= తాబేలు మీదకు; మహా+ఉ([గ్రము+ఐ= 
మహా భయంకరంగా; కవిసెన్‌= దూకింది. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 85 


తాత్సర్యం: ఏనుగు చెరువును సమీపిస్తుండగానే గాలివలన దాని మదజల వాసనను పసిగట్టి తాబేలు మహోద్రేకంతో 
కొలను కడ్డంగా నిలబడింది. అసలే దప్పికతో ఉన్న ఏనుగుకు కోపం హద్దులు దాటింది. వెంటనే మహాభయంకరంగా 
తాబేలుపైకి దూకింది. 


చ. కవిసి, ఖరంబులైన మునికాళ్ళను వ్రేయ(గ, సాము నీరిలో 
ను వెడలకుండి కూర్మ మతను స్థిర తీవ్రనఖంబులం బదా 
గ్ర విదళనంబు సేయగ గరంబున మో6దంగ వారణంబు దం 
తివిహతి నొంప( గచ్చపము, దారుణ మయ్యె రణంబు భూవరా! 232 


ప్రతిపదార్థం: భూవరా!= భూమికి భర్తవయిన ధర్మరాజా! (ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పుతున్నాడు. అని 
మరచిపోయిన పాఠకులకు గుర్తుచేయటం, వక్త-(శ్రోత-వీరిద్దరినీ ఆశ్రయించే పురాణం వచ్చింది; కవిసి= (ఏనుగు) ఎదిరించి; 
ఖరంబులు+ఐన= వాడిఅయిన; మునికాళ్ళను= ముందుకాళ్ళతో; [వ్రేయంగన్‌= వేసికొట్టేసరికి; కూర్మము= తాబేలు; సాము= 
సగం; నీరిలోను= నీటిలోనుండి; వెడలక+ఉండి= బయటకు రాకుండా ఉండి; అతను = బలిష్టమైన; స్థిర= గట్టిగా ఉన్న; 
తీవ్ర= భయంకరమైన; నఖంబులన్‌= గోళ్ళతో; పద+అ(గ్ర= పాదాల పైభాగాన్ని; విదళనంబు= చీల్చటం; చేయంగన్‌= 
చేసేసరికి; వారణంబు= ఏనుగు; కరంబునన్‌= తొండంతో; మోదంగన్‌= గట్టిగా కొట్టగా; కచ్చపము= తాబేలు; దంత= పండ్ల; 
విహతిన్‌= దెబ్బతో; నొంపన్‌= నొప్పింపగా; రణంబు= యుద్దం; దారుణము= భయంకరం; అయ్యెన్‌= అయినది. 


తాత్పర్యం: ధర్మరాజా! దప్పికతో వచ్చిన ఏనుగు అడ్డుపడిన తాబేలును తన వాడియెన మునికాళ్ళతో (త్రొక్కింది. 
తాబేలేమో సగం నీటిలోనే ఉంటూ తన గట్టిగోళ్ళతో ఏనుగు పాదాల పైభాగాలను చీల్చింది. ఏనుగు తొండంతో 
బాదింది. తాబేలు దంతాలతో కొరికింది. ఈ విధంగా యుద్దం భయంకరంగా సాగింది. 


విశేషం: తెలుగు సాహిత్యంలో జంతువుల యుద్ధవైఖరిని అద్భుతంగా చిత్రిస్తున్న పద్య మిది. ఆముక్తమాల్యదలో ఖాండిక్య 
కేశి ధ్వజసంవాదంలో యాగగోవును పులి చంపిన వైనం రాయలవారు చిత్రించారు. దీనికి తిక్కన్నగారి పద్యం మూలంవలె 
ఉన్నది. అంటే రెండూ చదివి తీరాలని భావం. 


ఉ. ఇమ్మెయి( బోరి పోరి, మది నేపును గోపము నగ్గలింపం గూ 

ర్మమ్ము గడంగి, నీ ర్వెడలి మత్తకరిన్‌ వడి నాక్రమింపంగా, 

గ్రమ్మన రెంటినిం బొదివి, కచ్చపమున్‌ వలకాల వామపా 

దమ్మున వారణంబును ముదమ్మునం బట్టి తగిల్పె గోళ్ళులన్‌. 233 
ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; పోరిపోరి= పోరాడి పోరాడి; మదిన్‌= మనస్సులో; ఏపును= విజృంభణ; కోపము= 
రోషం; అగ్గలింపన్‌= ఎక్కువకాగా; కూర్మమ్ము= తాబేలు; కడంగి= పూనుకొని; నీరు+వెడలి= నీటినుండి బైటికి దూకి; 
మత్తకరిన్‌= మదించిన ఏనుగును; వడిన్‌= వేగంగా; ఆక్రమింపంగాన్‌= పైకి దూకేసరికి; (గ్రమ్మనన్‌= హఠాత్తుగా; రెంటినిన్‌= 


రెండింటినీ; పొదివి= ఆక్రమించి; వలకాలన్‌= కుడికాలితో; కచ్చపమున్‌= తాబేటిని; వామపాదమ్మునన్‌= ఎడమకాలితో; 
వారణంబును= ఏనుగును; ముదమ్మునన్‌= సంతోషంతో; పట్టి= పట్టుకొని; గోళ్ళులన్‌= గోళ్ళకు; తగిల్బెన్‌= (వ్రేలాడదీశాడు. 


86 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా రెండూ పోరిపోరి విసుగెత్తి కోపం, మదం విజృంభించగా తాబేలు నీటిలోనుండి బైటకు 
వచ్చి గజరాజును ఆక్రమించింది. అదను చూచి గరుత్మంతుడు తాబేలును కుడికాలితో, ఏనుగును ఎడమ కాలితో 
గోళ్ళకు పట్టుకార్లకు |ద్రేలాడదీసినట్లు వ్రేలాడదీశాడు. 

అ ౧ ౧M 


విశేషం: ఇది చాలా గొప్ప వర్షన. రెంటినీ గరుత్మంతుడు పట్టుకొన్న వైనం చాలా గొప్పగా చిత్రం గీసి చూపించాడుకవిబ్రహ్మ. 


వ. ఇట్టు వినతపట్టి పట్టిన నవి దమయంగంబులు పొరలం బడ నడిచిపడుటయు నతండు. 234 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వినతపట్టి= వినతకొడుకు - గరుత్మంతుడు; పట్టినన్‌= గోళ్ళతో పట్టుకొనగా; అవి= 
తాబేలూ, ఏనుగు; తమ; అంగంబులు= అవయవాలు; పొరలన్‌+పడన్‌= తిరగబడగా, బోర్లపడగా; అడిచిపడుటయున్‌= 
ఎగిరిపడగా; అతండు= గరుత్మంతుడు. 


తాత్సర్యం: ఈ విధంగా గరుత్మంతుడు గోళ్ళతో పట్టుకొనగా తాబేలూ, ఏనుగూ తమ శరీరాలు తిరగబడగా 
ఎగిరిపడ్డాయి. అప్పు డతడు. 


విశేషం: గరుత్మంతుడి గోళ్ళకు |ప్రేళ్ళాడే జంతువుల స్థితిని వర్ణిస్తుంది ఈ చిన్న వచనం. 


మ. పెలుచన్‌ గోకుల నొత్తి, యగ్గజము దాంబేలున్‌ వసం బేది మూ 

ర్థల నొందన్‌ వెస నెత్తి, మేఘయుగళీసక్తోల్లసద్దెరికా 

చలవైహాయసకేళియో యన నభస్సంచారియై, యుబ్బున 

గ్గలికన్‌ దవ్వుగ( బాణి, యొక్క ఘనవృక్షం బయ్యెడం దోంచినన్‌. 235 
ప్రతిపదార్థం: పెలుచన్‌= గట్టిగా; గోళులన్‌= గోళ్ళతో; ఒత్తి= అదిమి పట్టుకొని; ఆ+గజమున్‌= ఆ ఏనుగు; తాంబేలున్‌= 
కచ్చపమున్నూ; వసంబు+ఏది= స్వాధీనత కోల్పోయి; మూర్చలనొందన్‌= మూర్చపోగా; వెసన్‌= త్వరగా; ఎత్తి= పైకిలేపి; మేఘ 
యుగళీ= రెండు మేఘాలతో; సక్త= కూడియున్న; ఉత్‌+లసత్‌= (ప్రకాశించే; గైరిక= బంగారు; అచల=కొండయొక్క; వైహాయస 
కేళియోఅనన్‌= ఆకాశసంచార క్రీడా అన్నట్టుగా; నభః+సంచారిఐ= ఆకాశంలో ఎగురుతూ; ఉబ్బు= గర్వం యొక్క; అగ్గలికన్‌= 
ఆధిక్యంతో; దవ్వుగన్‌= దూరంగా; పాటీ= ఎగిరిపోయి; ఒక్క= ఒక; ఘన= పెద్ద; వృక్షంబు= చెట్టు; అయ్యెడన్‌= అక్కడ; 
తోటణినన్‌= కనిపించగా. 
తాత్సర్యం: ఆ రెండు జంతువులనూ గోళ్ళతో అదిమి పట్టుకొనేసరికి అవి స్వాధీనము తప్పి మూర్చపోయాయి. 
ఆ రెండింటితో ఆకాశంలోకి ఎగరటం ఎట్లా ఉన్నదంటే - రెండు మేఘాలు తనమీద వాలగా బంగారుకొండ 
ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగా ఉన్నది. అట్లా గర్వాతిశయంతో ఎగురుతూ దూరంగా పోయి ఒక చెట్టు కనిపించగా. 
(తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అలం: ఉత్రేక్ష ఇందులో చెప్పిన పోలిక (అలంకారం) చాలా అందమైనదే కాక చాలా గంభీరమైనది కూడా. 
గరుత్మంతుడు ఎర్రనివాడు కనుక బంగారుకొండ. జంతువులు రెండు నల్లనివి కనుక మేఘాలు. 


ఆ. దానిమీంద నుండి, వాని రెంటిని భుజిం । పంగ మది. దలంచి, పంచయోజ 
నముల నిడువు గల్లు రమణీయశాఖపై | గరుడు డెలమి నెజంగెం గురువరేణ్య! 236 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 87 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కౌరవశ్రేష్ణుడా!; దానిమీందన్‌= చెట్టుపైన; ఉండి= కూర్చొని; వానిన్‌ రెంటినిన్‌= ఆ రెండు 
జంతువులను; భుజింపంగన్‌= తినటానికి; మదిన్‌= మనస్సులో; తలంచి= అనుకొని; పంచ= ఐదు; యోజనములు= 
యోజనమంటే సుమారు 4 (క్రోసులు - ఆమడ; ఐదు యోజనములు= 20 ఆమడలు; నిడుపు= పొడవు; కల్గు= ఉన్న 
రమణీయ= అందమైన; శాఖపైన్‌= కొమ్మ మీద; గరుడుండు= గరుత్మంతుడు; ఎలమిన్‌= సంతోషంతో; ఎజలౌన్‌= వ్రాలెను. 


తాత్సర్యం: ఐదు యోజనాల పొడవున్న ఆ చెట్టు కొమ్మమీద కూర్చొని ఆ రెంటిని తిందామని అనుకొని 
గరుత్మంతుడు సంతోషంతో దానిమీదికి వాలాడు. 


క. ఎటి(గిన, యప్పెను వ్రేగున । విబుగుటయును, శాఖ చూచి విహగేంద్రుండు గొం 

దటు మునుల నందు గన్లొని | వెజిపున నాత్మీయ చిత్తవృత్తి గలంగన్‌. 237 
ప్రతిపదార్థం: ఎజంగిన= ప్రాలగా; ఆ+పెను= ఆ పెద్ద; (వ్రేగునన్‌= బరువుచేత; శాఖ= కొమ్మ; విణుగుటయునున్‌= 
విరుగగా; చూచి= కన్లాని; విహగ+ఇంద్రుండు= పక్షిశ్రేషుడు, గరుత్మంతుడు; అందున్‌= ఆ కొమ్మలో; కొందణు మునులన్‌= 
కొంతమంది తపస్వులను; కన్లాని= చూచి; వెజపునన్‌= భయంతో; ఆత్మీయ= తన; చిత్తవృత్తి= మనస్సు; కలంగన్‌= 
కలతచెందగా. 


తాత్సర్యం: |వాలేసరికి ఆ పెద్దబరువుకు అంతకొమ్మకూడా విరిగిపోయింది. ఆ కొమ్మలో కొందరు మునులుండటం 
చూచిన గరుత్మంతుడి మనస్సు బాధపడి. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. అవని. బడనీక, శాఖ జంచువునం బట్టి | పట్టి వారల సుస్టితుల్‌ పల్లటిలక 
యుండ, వెరవున ధరియించి, యొయ్య నెగయ( । జూచి యవ్వాలఖిల్యులు చోద్య మంది. 238 


ప్రతిపదార్థం: అవనిన్‌= నేలపై; పడనీక= పడనివ్వక; శాఖన్‌= కొమ్మను; చంచువునన్‌= ముక్కుతో; పట్టిపట్టి= గట్టిగా 
కరచుకొని; వారల= మునుల; సుస్టితుల్‌= కూర్చున్నతీరు; పల్లటిలకయుండన్‌= చెదరిపోకుండా; వెరవునన్‌= నేర్పుతో; 
ధరియించి= ధరించి, పట్టుకొని; ఒయ్యన్‌= నెమ్మదిగా; ఎగయన్‌= ఎగరటం; చూచి; ఆ+వాలఖిల్యులు= వాలఖిల్యులనబడే 
ఆ మునులు; చోద్యము+అంది= ఆశ్చర్యపడి. 


తాత్సర్యం: భూమిపై పడబోతున్న ఆ కొమ్మను ముక్కున పట్టుకొని ఆ మునుల కేమాత్రం స్థానభ్రంశం కాకుండా 
చూస్తూ నెమ్మదిగా ఎగిరేసరికి ఆ మునులు చూచి ఆశ్చర్యపడి. 


విశేషం: ఆ మునులు 360 మంది సంవత్సరకాలమనీ, గరుత్మంతుడు సూర్యుడనీ, కాలస్వరూపుడనీ వేదం వర్ణిస్తుంది. 


వ. వైనతేయుం డగుట మనంబుల ననుసంధించి కరుణించి. 239 


ప్రతిపదార్థం: వైనతేయుండు= వినతకొడుకు; అగుట= కావటం; మనంబులన్‌= మనసులలో; అనుసంధించి= భావించి; 
కరుణించి= దయతలచి. 


తాత్సర్యం: అతడు గరుత్మంతుడని మనస్సులలో భావించి దయతలచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


88 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. 'ఈతండు దక్కంగ, నొరులకు । నీతెజంగు బలంబు, వెరవు నేల కలుగు? నం 
చాతరుశాఖ విడిచి చని । రాతని దీవించి యోగ్య మయ్యెడు నెడకున్‌. 240 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ గరుత్మంతుడు; తక్కంగన్‌= తప్ప; కాక; ఒరులకు= ఇతరులకు; ఈ తెజంగు= ఈ 
విధమైన; బలంబు= బలమూ; వెరవు= నేర్చూ; ఏల కలుగున్‌= ఎట్లా కలుగుతాయి? అంచున్‌= అనుకొంటూ; ఆ 
తరుశాఖన్‌= ఆ చెట్టుకొమ్మను; విడిచి= వదలిపెట్టి; అతనిన్‌ దీవించి= అతడి కాశీస్సు లిచ్చి; యోగ్యము+అయ్యెడు= 
తగినటువంటి; ఎడకున్‌= చోటికి; చనిరి= పోయారు. 


తాత్పర్యం: గరుత్మంతుడికి తప్ప ఈ విధమైన బలము, నేర్ఫూ ఇతరులకు లేవని ఆ మునులు అతడిని దీవించి 
ఆ చెట్టుకొమ్మను వదలిపెట్టి వాళ్ళకిష్టమైన చోటికి వెళ్ళిపోయారు. 

యు లు eg 
వ. చనినన్‌ గరుత్మంతుండు సంతోషించె; దదనంతరంబ. 241 


ప్రతిపదార్థం: చనినన్‌= వెళ్ళగా; గరుత్మంతుండు= వినతకొడుకు; సంతోషించెన్‌= ఆనందించాడు; తత్‌+అనంతరంబు+అ= 
ఆ తరువాత. 


తాత్సర్యం: వెళ్ళగా గరుత్మంతుడు సంతోషించాడు. ఆ తరువాత. 
ఆ. 'విపులశాఖ నిచట విడిచిన నిచ్చటి | జంతుకులము లెల్ల జచ్చు; నింక 
నేమి సేయువా(డ? నే నను నెవ్వగ । పుట్టె నవ్విహంగపుంగవునకు. 242 


ప్రతిపదార్థం: విపుల= విస్తారమైన; శాఖన్‌= కొమ్మను; ఇచటన్‌= ఇక్కడ; విడిచినన్‌= వదలితే; ఇచ్చటి= ఇక్కడి; జంతు 
కులములు= జంతువుల గుంపులన్నీ; చచ్చున్‌= చస్తాయి; ఇంకన్‌= మరి; ఏమిచేయువాండన్‌? = ఏం చేసేది?; అను= 
అన్నటువంటి; నెజ+వగ= నిండు దుఃఖం; ఆ+విహంగ= ఆ పక్షి; పుంగవునకున్‌= శ్రేష్టునకు; పుట్టెన్‌= కలిగింది. 


తాత్సర్యం: “ఈ పెద్దకొమ్మ నిక్కడ వదలిపెట్టితే ఇక్కడున్న జంతువులన్ని నలిగి చచ్చిపోతాయి. మరి ఇప్పుడేం 
చేయాలన్న బాధ కలిగింది ఆ గరుత్మంతుడికి. 


విశేషం: ఈ ఆలోచన అతడి దయను (ప్రకటిస్తుంది. గరుత్మంతుడు ఎంత మహానుభావుడో వివరించే కథ కనుక ఆయా 
గుణాలను చెప్పుతూ పోతాడు మహాకవి. వాటిని మనం భావించాలి. 


వ. అట్టి యెడ. 243 
తాత్పర్యం: అప్పుడు. 
తే. 'నిందితాచార యుతము, కులింద దేశ । మంబుధి ప్రాంత; మీశాఖ యందు విడువు, 

మమరవరుల పం పిది, విహగాధినాథ!' యను నెలుంగు నభంబునం దావహిల్లి. 244 


ప్రతిపదార్థం: విహగ =(ఆకాశంలో ఎగిరే) పక్షులకు; అధినాథ!= అధిపతీ! రాజా! నిందిత= అపవిత్రమైన; ఆచార= 
ఆచారాలతో; యుతము= కూడుకొన్నది; కులింద దేశము= ఆ పేరుగల దేశము; అంబుధి ప్రాంతము= అది సముద్రప్రాంతంలో 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 89 
ఉంది; ఈ శాఖ= ఈ కొమ్మను; అందున్‌= అక్కడ; విడువుము= వదలిపెట్టుము; ఇది; అమరవరుల= పూజించదగిన 


దేవతలయొక్క; పంపు= ఆజ్ఞ; అను+ఎలుంగు= అన్న కంఠధ్వని; నభంబునందున్‌= ఆకాశంలో; ఆవహిల్లెన్‌= వ్యాపించెను. 


తాత్సర్యం: 'ఓయీ! పక్షిరాజా! పూజ్యులైన దేవతలు నీ కనుజ్ఞ ఇస్తున్నారు. 'దురాచారాలతో అపవిత్రమైన కులిందదేశ 
సముద్ర ప్రాంతంలో ఈ కొమ్మను వదలిపెట్టుము" అన్న మాటలు ఆకాశంలో వినిపించాయి. 
విశేషం: అధర్మం, శిక్షించదగింది కనుక ఆ శిక్షించే అధికారులు దేవతలు కనుక వా రాజ్ఞాపించారు. ప్రపంచగతిలో 
సమత్వాన్ని కాపాడేవారు దేవతలు. అసమత్యాన్ని కల్పించే శక్తులు రాక్షసులు. వీళ్ళిద్దరూ వ్యక్తులు కారు. విశ్వంలో భావశక్తులు. 
క. విని, సత్వరముగ నటం గొని | చని, యద్దేశమునం గల్గు జనములు మృతిం బొం 

ద, నతం డా చక్కటి నా । ఘనశాఖయు నెమ్మనంబు కలంకయు విడిచెన్‌. 245 
ప్రతిపదార్థం: విని= ఆలించి, సత్వరముగన్‌= తొందరగా; అటన్‌= అక్కడకు; కొని= (గ్రహించి; చని= వెళ్ళి; ఆ+దేశమునన్‌= 
ఆ ప్రాంతంలో; కల్లు= ఉండే; జనములు= ప్రజలు; మృతిన్‌ పొందన్‌= చావగా; అతండు= ఆ గరుత్మంతుడు; ఆ చక్కటిన్‌= 
ఆ ప్రదేశంలో; ఆ ఘనశాఖయున్‌= ఆ పెద్దకొమ్మను; నెమ్మనంబు= నిండు మనస్సులోని; కలంకయున్‌= కలతను; విడిచెన్‌= 
త్యజించాడు. 
తాత్పర్యం: వినీ వినగానే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడివారు చచ్చేటట్టుగా; ఆ పెద్దకొమ్మును తన మనస్సులోని 

౧ యలు 

కలతతో పాటు విడిచిపెట్టాడు. 


విశేషం: కొమ్మను విడవటమూ - కలతపోవటమూ ఒకేసారి జరిగాయన్నమాట. 


వ. విడిచి భరితలీలంబుగా నొక్క శైలంబు విశాల తటంబునకుం బోయి. 246 


ప్రతిపదార్థం: విడిచి= కొమ్మను విడిచి; భరిత= భరించబడిన; లీలంబుగాన్‌= విలాసంగా; ఒక్క శైలంబు= ఒక కొండయొక్క; 
విశాల తటంబునకున్‌+పోయి= విశాలమైన చదునైన (ప్రదేశానికి వెళ్ళి. 


తాత్సర్యం: కొమ్మను అట్లా వదలిపెట్టి చాలా విలాసంగా ఒక కొండపై ఉన్న చదరమైన మైదానానికి పోయి. 
విశేషం: భరితలీలంబుగాన్‌= బరువు దించుకొన్న తరువాత కలిగే ఉల్లాసాన్ని సూచించే మాట. 
క. _ కరికచ్చపముల పెన్నె। త్తురు, గండలు(, గ్రొవ్వు, మెదడు దుష్టిగం బక్షీ 

శ్వరు( డాని, యధికబలబం । ధురుందై యమృతమున కేంగె దుర్జాంతగతిన్‌. 247 


ప్రతిపదార్థం: కరి కచ్చపముల= ఏనుగు తాబేళ్ళ యొక్క; పెన్‌= పెద్ద; నెత్తురున్‌= నెత్తురును; కండలున్‌= కండలును; 
క్రొవ్వు; మెదడున్‌; తుష్టిగన్‌= సంతోషంగా; పక్షి+ఈశ్వరుండు= పక్షిరాజు; అని= తిని; అధిక= ఎక్కువ; బలబంధురుండు+ఐ= 
బలంతో కూడుకొన్నవాడై; దుర్‌+దాంత= ఆపరాని, గతిన్‌= నడకతో, ప్రయాణంతో; అమృతమునకున్‌= అమృతంకొరకు; 
ఏలొన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: ఏనుగూ, తాబేలూ ఆరెండింటి నెత్తురూ, కండలూ, (క్రొవ్వూ, మెదడూ తృప్తిగా భుజించి సంతుష్టుడై 
పక్షిరాజు కావలసిన బలాన్ని పొంది, ఆపరాని వేగంతో అమృతం కొరకు వెళ్ళాడు. 


90 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. ఇవ్విధంబున. 248 
తాత్పర్యం: ఈ విధంగా. 


క. చని, దానిచుట్టు మండెడు |! ననలంబును జూచి, తన్మహత్తర జిహ్వల్‌ 

దనికిన నెబికలు గమరునొ | యను తల(పున బ్రహ్మం గాన నరిగె రయమునన్‌. 249 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; దాని= అమృతంయొక్క; చుట్టు= చుట్టూరా; మండెడు= మండే; అనలంబును= అగ్నిని; చూచి= 
కని; తత్‌= ఆ అగ్నియొక్క; మహత్తర= గొప్ప; జిహ్వల్‌= నాల్కలు; తనికినన్‌= తాకితే; ఎజకలు= రెక్కలు; కమరునొ= 
కాలునో; అను= అన్న; తల(పునన్‌= ఆలోచనతో; బ్రహ్మన్‌= తాతగారైన (బ్రహ్మదేవుడిని; కానన్‌= చూడటానికి; రయమునన్‌= 
వేగంగా; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అమృతం దగ్గరకు వెళ్ళేసరికి దానిచుట్టూ అగ్ని మండుతున్నది. ఆ మంటలు తాకితే రెక్కలు 
కమిలిపోతాయేమోనన్న భయంతో తాత (బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. (ఉపాయం కొరకు) 


వ. అరిగి తచ్చరణ పద్మంబులకుం బ్రణతుండై కేలు మొగిచి. 250 


ప్రతిపదార్థం: అరిగి= వెళ్ళి; తత్‌= బ్రహ్మ యొక్క; చరణ= పాదాలనెడి; పద్మంబులకున్‌= తామరపూలకు; ప్రణతు( 
డు+ఐ= వంగి; కేలు మొగిచి= చేతులు జోడించి, నమస్కరించి; 


తాత్సర్యం: వెళ్ళి, ఆయన పాదపద్మాలకు వంగి నమస్కరించి. 


చ. “వినతకు దాస్య మొందె నొకవెంటం దదీయ నిరాసహేతువై 
యనఘవిచార! నాకు నమృతాహరణంబు విధేయ మయ్యె; న 
ప్పనిమెయి నగ్నిచేత నగుంబా టగు నన్వెటితో భవద్దయా 
వననిధి నాశ్రయించుటకు వచ్చితి; నార్తశరణ్య! కావవే!” 251 


ప్రతిపదార్థం: అనఘ= పాపంలేని; విచార!= ఆలోచన కలవాడా!; ఒక వెంటన్‌= ఒకానొక కారణంగా; వినతకున్‌= మా 
అమ్మకు; దాస్యము+ఒందెన్‌= దాస్యం కలిగింది; తదీయ= దాని; నిరాసహేతువు+ఐ= పోగొట్టే కారణంగా; నాకున్‌= నాకు; 
అమృత= అమృతాన్ని; ఆహరణంబు= తేవటం; విధేయము= చేయవలసిన పని; అయ్యెన్‌= సంభవించింది; ఆ పనిమెయిన్‌= 
ఆ కార్యంలో; అగ్గిచేతన్‌= అగ్నివలన; నగుంబాటు= అవమానం; అగున్‌= జొను; అన్‌= అన్నట్టి; వెజతోన్‌= భయంతో; 
భవత్‌=నీ; దయా= కరుణ అనే; వననిధిన్‌= సముద్రాన్ని; ఆశ్రయించుటకున్‌= శరణొందటానికి; వచ్చితిన్‌= వచ్చాను; 
ఆర్తశరణ్య!= బాధలలో ఉన్నవారికి దిక్కైనవాడా!; కావవే!= రక్షించుమా! 


తాత్సర్యం: 'పవిత్రమైన ఆలోచన కలవాడా! మా అమ్మ కొక కారణంగా దాస్యం కలిగింది. దానిని పోగొట్టుకొనే 
నిమిత్తం నాకు అమృతం తేవలసి వచ్చింది. ఈ పనిలో నా కగ్నివలన అవమానం కలుగుతుందన్న భయంతో నీ 
శరణాగతుడనై వచ్చాను. దుఃఖంలో ఉన్నవారికి ఆశ్రయమైన వాడా! నన్ను రక్షించవా?' అని గరుత్మంతుడు 
ప్రార్థించాడు. 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 91 


విశేషం: అగ్నిచేత అవమానం కలుగుతుందేమో అన్న భయంతో సముద్రాన్ని ఆశ్రయించటానికి వచ్చినాడనటం సముచితంగా 
ఉన్నది. 


వ. అనుటయు. 252 


తాత్సర్యం: అనగా. 


చ. అతనికి వత్సలుం డగుట నంబుజగర్జుండు 'వెన్న పై పయిన్‌ 

వితతము గాగ జిహ్వలకు వ్రే(గగునట్లుగ జాల వైచినం, 

బతగవరేణ్య(! మ్రక్కయబడు€ బావకు; డయ్యెడం జొచ్చి నీదువాం 

ఛితము ఫలింప సత్వరత. జేకొను మయ్యమృతంబు' నావుడున్‌. 253 
ప్రతిపదార్థం: అంబుజ= పద్మం; గర్భుండు= జన్మస్థానంగా కలవాడు - (బ్రహ్మ; అతనికిన్‌= గరుత్మంతుడిపై; వత్సలుండు= 
(ప్రేమగలవాడు; అగుటన్‌= అయినందువలన; వెన్న= వెన్నను; పైపయిన్‌= పైన; వితతము= విస్తారంగా; కాంగన్‌= అగునట్టుగా; 
బిహ్యలకున్‌= అగ్నిమంటలకు; వ్రేంగు= బరువు; అగునట్టుగన్‌= అయ్యేటట్టుగా; చాలన్‌= ఎక్కువ; వైచినన్‌= వేస్తే, పతగవరేణ్య!= 
పక్షులలో శ్రేష్టుడా!; పావకుండు= అగ్ని; (మక్కంబడున్‌= అణగును; అయ్యెడన్‌= అప్పుడు; చొచ్చి= (ప్రవేశించి; నీదు= 
నీయొక్క; వాంఛితము= కోరిక; ఫలింపన్‌= నెరవేరేటట్టుగా; ఆ+అమృతంబున్‌= ఆ అమృతాన్ని; సత్వరతన్‌= శీఘ్రమే; 
చేకొనుము= పుచ్చుకొనుము; నావుడున్‌= అనగా. 
తాత్సర్యం: (బ్రహ్మకు గరుత్మంతుడి పైన వాత్సల్యమున్నది (మనుమడు కదా!) అందుకని చెప్పుతున్నాడు “నాయనా! 
వెన్న తెచ్చి ఆ అగ్నిలో వేస్తే ఆయన దానికడుగునబడి ఆ బరువుకు తగ్గి ఉంటాడు. నీ కోరిక నెరవేరుతుంది. 
సమయం చూచి అమృతం తీసికొనిపొమ్ము!' అని చెప్పగా, 


ఆ. ఆత్మ బొంగి, మొక్కి యత డాలమందలు । పరపులైన యెడల కరిగి యరిగి 

కొండ యంత వెన్న( గూర్ది, వేగము కొని | పోయి, యమ్మహాగ్ని( బొదువవైచి. 254 
ప్రతిపదార్థం: అతండు= ఆయన; ఆత్మన్‌= హృదయంలో; పొంగి= సంతోషించి; మొక్కి= నమస్కరించి; ఆలమందలు= 
ఆవులమందలు; పరపులు= విస్తారంగా; ఐన+ఎడలకున్‌= ఉన్న చోట్లకు; అరిగి అరిగి=పోయి పోయి (చాలాచోట్టకు); 


కొండఅంత= పర్వతమంత; వెన్నన్‌= వెన్నను; కూర్చి= (ప్రోగుచేసి; కొనిపోయి= తీసికొని వెళ్ళి అ+మహా= ఆ గొప్ప; అగ్నిన్‌= 
అగ్నిదేవుణ్ణి; పొదువన్‌= కప్పేటట్టు - కన్పించకుండా; వైచి= వేసి. 


తాత్సర్యం: మనస్సులో సంతోషంతో పొంగిపోయి ఆలమందలున్న చోట్లన్నీ వెదకి వెదకి కొండంత వెన్న కూర్చుకొని 
ఆ అగ్నిదేవుడి మీద వేశాడు. 
గరుడు డింద్రుని జయించి యవృతంబు దెచ్చి కద్రువకు. జూపుట (సం.13-28-1(కుంభ)) 


శా. నీరుం బాయంగ జల్లి, రాక్షసుల యున్న్మేషంబు మర్దించి, హృ 
తారోదారు. డయోమయం బయిన యజ్ఞాలంబు వే వ్రచ్చి, దు 


92 శ్రీమదాంధ్ర మహాభారతము 


ర్వారస్వెరవిహార మొప్ప, నమృతగ్రాహం బొడం గూడుడుం 

దారావీథి. జనం దొడంగె మగుడన్‌ దర్పం బెలర్పన్‌ వడిన్‌. 255 
ప్రతిపదార్థం: నీరున్‌= నీళ్ళను; పాయంగన్‌= తొలగునట్టు చల్లి= పారబోసి; రాక్షసులు= కాపలా ఉన్న రక్కసుల యొక్క; 
ఉన్మేషంబున్‌ = పరాక్రమాన్ని; మర్చించి= అణచి; హృద్‌+సార+ఉదారుండు= మనస్సులోని గొప్ప బలంతో ఉదారుడైనవాడు; 
అయోమయంబు= ఇనుపదైన; ఆ+జాలంబున్‌= ఆ వలను; వే= వేగంగా; వ్రచ్చి= (తెంచి; దుర్వార వారించటానికి; వీలులేని; 
స్వైర విహారము= స్వేచ్చతోకూడిన క్రీడ; ఒప్పన్‌= (ప్రకాశించగా; అమృత[గ్రాహంబు= అమృతస్వీకారం; ఒడన్‌+కూడుడున్‌= 
లభించగా; దర్చంబు= గర్వం; ఎలర్బన్‌= చిగుర్చగా; తారావీథిన్‌= నక్షత్రమార్గంలో, ఆకాశమార్గంలో; వడిన్‌= వేగంగా; 
మగుడన్‌= మరలా; చనన్‌= వెళ్ళటానికి; తొడంగెన్‌= పూనుకొన్నాడు. 
తాత్సర్యం: అగ్ని ఆరిపోగా, చుట్టూఉన్న నీళ్ళను బయటకు చల్లి కాపలా ఉన్న రాక్షసుల విజ్బంభణం అణచి 
హృదయోల్లాసంతో ఇనుపవలను ఛేదించి, అడ్డూ అదుపు లేని స్వేచ్చా విహారంతో అమృతాన్ని అపహరించి 
నక్షత్రమార్గాన ఎగిరిపోవటం మొదలుపెట్టాడు. 


వ. అంతయు నెటింగి. 256 
ప్రతిపదార్థం: అంతయున్‌= దానినంతా; ఎతింగి= తెలిసికొని. 


తాత్సర్యం: దాని నంతా తెలిసికొని. 


మ. అమరేంద్రుండు సముద్దతిన్‌ వెడలి దేవానీకముల్‌ దోడ్పడన్‌ 

సమరక్రీడకు( జొచ్చి పక్షిపతిచే సైన్యంబు లెల్లన్‌ విధూ 

తము లైనం గను.గ్రేవ6 గెం పెసంగ రౌద్రం బైన చిత్తంబుతో 

డ మహోదగ్రత( బొల్లు వజ్రము నవష్టంభోగ్రుండై వైచినన్‌. 257 
ప్రతిపదార్థం: అమర+ఇంద్రుండు= దేవతలరాజు; సముద్దతిన్‌= మిక్కిలి దర్పంతో; వెడలి= దండెత్తి; దేవ+అనీకముల్‌= 
దేవతల సేనలు; తోడ్పడన్‌= సహాయం కాగా; సమరశ్రీడకున్‌= యుద్దమన్న ఆటకు; చొచ్చి= (ప్రవేశించి; పక్షిపతిచేన్‌= 
గరుత్మంతుడిచేత; సైన్యంబులు= సేనలు; ఎల్లన్‌= అన్నీ; వి+ధూతములు= చెదరగొట్టబడినవి; ఐనన్‌= కాగా; కను+క్రేవన్‌= 
కనులచివళ్ళలో; కెంపు+ఎసంగన్‌= ఎర్రదనం ఎక్కువ కాగా; రౌద్రంబు=కోపం; ఐన= అయినటువంటి; చిత్తంబుతోడన్‌= 
మనస్సుతో (మనస్సు కోపంగా పరిణామం పొందగా); మహా= గొప్ప; ఉత్‌+అ(గ్రతన్‌= ఉద్రేకంతో; అవష్టంభ= గర్వంతో; 
ఉ(గ్రుడు+ఐ= భయంకరుడై; వజ్రమున్‌= వజ్రాయుధాన్ని; వైచినన్‌= ప్రయోగించగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: కయ్యానికని దేవేంద్రుడు సేనతో భయంకరంగా బయలుదేరి, యుద్దంలో తన సేననంతా గరుత్మంతుడు 
చెల్లాచెదరు చేయగా, కోపంతో కళ్ళెర్రపడగా రౌద్రంతో మనస్సంతా నిండిపోగా ఇంద్రుడు భయంకరమైన 
వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. 


క. అది యొకండు€ జేయ. జాలక । విదళితశైల మగు తనదు విలసన మచటం 
గుదియుట దనకుం దెలిసిన | మద మణి గిరిభేదికడకు మగుడం జనియెన్‌. 258 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 93 


ప్రతిపదార్థం: అది= ఆ వజ్రాయుధం; ఒకండున్‌= ఏమీ; చేయన్‌+చాలక= చేయలేక; విదళితశైలము= నరకబడ్డ కొండలు 
గలది; అగు= ఐన; తనదు= తనయొక్క; విలసనము= విలాసం; అచటన్‌= ఈ విషయంలో; కుదియుటన్‌= సమసిపోవటం; 
తనకున్‌= వజ్రాయుధానికి; తెలిసినన్‌= తెలిసేసరికి; మదము+అటీ= గర్వంపోయి; గిరిభేది కడకున్‌= పర్వతాలను భేదించిన 
ఇంద్రుడి దగ్గరకు; మగుడన్‌+చనియెన్‌= తిరిగి వెళ్ళింది. 


తాత్సర్యం: ఆ వజ్రాయుధం తానేమి చేయలేక, పర్వతాలను నరికిన తన గొప్పతనమంతా గరుత్మంతుడి 
విషయంలో మొక్కపోవటం తెలిసికొని ఇంద్రుడి దగ్గరకు తిరిగిపోయింది. 


విశేషం: ఇవీ గరుత్మంతుడి మాహాత్మ్యం, బలపరా[క్రమాలు. 


క. చేయునది లేక నిర్జర । నాయకుండును వెటి(గుపాటునను ప్రాన్సడుచుం 
బోయెం గ్రమ్మటి ధరణీ । నాయక! నిజపట్టణంబునకు దీనగతిన్‌. 259 
ప్రతిపదార్థం: ధరణీనాయక!= భూమికి నాథుడా!, రాజా; నిర్ణర= దేవతల; నాయకు(డును= ఇం(ద్రుడుకూడా; చేయునదిలేక= 


చేసేది ఏమీలేనందువలన, ఏమీ చేయలేక; వెజగుపాటునను= ఆశ్చర్యంతో (వజ్రాయుధం కూడా ఏమీ చేయలేకపోయిందేమిటని); 
మ్రాన్సడుచున్‌= నిశ్చేష్టుడగుచు; (క్రమ్మణీ= తిరిగి; నిజపట్టణంబునకున్‌= తన నగరానికి; దీనగతిన్‌= దైన్యంతో; పోయెన్‌= 


వెళ్ళాడు. 
తాత్పర్యం: దేవేంద్రుడు కూడా చేసేదేమీ లేక ఆశ్చర్యంతో నిశ్చేష్టుడై తన నగరానికి దిగులుతో తిరిగిపోయాడు. 


చ. అజుని యనుగ్రహంబున. విహంగమవల్లభు. డట్లు సాలన 

క్కజ మగు శౌర్యసంపద ప్రకాశత( బొందంగ గేలి సల్పి యిం 

ద్ర జయమహోత్సవంబున నుదాత్తయశః పరిపూరితంబు లై 

త్రిజగములున్‌ వెలుంగ నలి. దెచ్చె సుధారసపూర్ణభాండమున్‌. 260 
ప్రతిపదార్థం: విహంగమ= ఆకాశంలో ఎగిరే పక్షులకు; వల్లభుండు= రాజు; అజుని= (బ్రహ్మయొక్క; అను(గ్రహంబునన్‌= 
దయతో; అట్టు= ఆ విధంగా; చాలన్‌= ఎక్కువ; అక్కజము= ఆశ్చర్యం; అగు= అయిన; శౌర్యసంపద= పరాక్రమ సంపద; 
ప్రకాశతన్‌= వెలుగు; పొందంగన్‌= చెందగా,లోకానికి తెలియగా; కేలి= (క్రీడ; సల్పి= చేసి; ఇంద్రజయ= ఇంద్రుని గెల్బుట 
వలన లభించిన; మహా+ఉత్సవంబునన్‌= గొప్ప పండుగతో; ఉదాత్త= గొప్ప; యశః= కీర్తితో; పరిపూరితంబులు+ఐ= 
నిండినవై; త్రిజగములున్‌= ముల్లోకాలూ; వెలుంగన్‌= వెలిగిపోగా; సుధారస= అమృతద్రవంతో; పూర్ణ= నిండిన; భాండమున్‌= 
కుండను; నలిన్‌= సంతోషంతో; తెచ్చెన్‌= తెచ్చాడు. 
తాత్సర్యం: గరుత్మంతు డా విధంగా బ్రహ్మదయవలన ఆశ్చర్యకరమైన బలపరా(క్రమాలు వెల్లడి కాగా, యుద్దం 
చేసి ఇంద్రుడిని ఓడించి ఆ విజయమహోత్సవంతో ముల్లోకాలలో తనకీర్తులు నిండారగా అమృతభాండాన్ని 
తెచ్చాడు. 


తే. తెచ్చి డించి, కద్రువ ప్రీతిం దేలం జూపి । తల్లి చెజివాపికొని పొంగి చెల్లునాగ 
డమున మగుడ నయ్యమృతభాండంబు దాన । పుచ్చికొని యెడం గలుగంగం బోయి నిలిచి. 261 


94 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ప్రతిపదార్థం: తెచ్చి= అమృతభాండం తీసికొని వచ్చి; డించి= క్రిందపెట్టి; కద్రువ= అతని పెద్దతల్లి; ప్రీతిన్‌= సంతోషంలో; 
ఇ ల లలా 

తేలన్‌= తేలిపోవగా; చూపి= చూపించి; తల్లిచెణ= తనతల్లి దాసాన్ని; పాపికొని= పోగొట్టుకొని; పొంగి= పొంగిపోయి; చెల్టు= 

సాగే; ఆగడమునన్‌= అల్లరితనంతో; మగుడన్‌= తిరిగి; ఆ+అమృతభాండంబున్‌= ఆ అమృతపు కుండను; తాన= తానే; 

పుచ్చికొని= (గ్రహించి; ఎడ= దూరం; కలుగంగన్‌= కలిగేటట్లు; పోయి= వెళ్ళి; నిలిచి= నిలబడి. 


తాత్పర్యం: అమృతభాండం తెచ్చి క్రిందపెట్టి కద్రువకు సంతోషం కలిగేటట్లు చూపించి, తనతల్లి దాస్యం 
చెల్లిపోయిందనిపించుకొని తిరిగి ఆ అమృతం కుండను తానే తీసికొని గడుసుదనంతో దూరంగా పోయి నిలబడి. 


విశేషం: కద్రువ 212వ పద్యంలో అన్నది. “లోకులు నిన్నుం (బణుతింప( దెమ్మమృతమున్‌' అని. అత డటాగే తెచ్చాడు. 
౧? 
ఇందుకే 260వ పద్యం వ్రాసింది కవి. తెమ్మన్నదే కాని ఇమ్మనలేదు. అందుకని ఇవ్వలేదు. 


వ. తన్ను వెజంగుపడి చూచుచున్న కద్రువ నుద్దేశించి. 262 


ప్రతిపదార్థం: తన్నున్‌= గరుత్మంతుడిని; వెజంగుపడి= ఆశ్చర్యపడి; చూచుచున్‌+ఉన్న= చూస్తూ ఉన్న; కద్రువన్‌= 
పెదతల్లిని; ఉద్దేశించి= దృష్టిలో ఉంచుకొని; చూస్తూ; 


తాత్పర్యం: గరుత్మంతుడిని భయపడుతున్న చూపులతో చూస్తూ ఉన్న కద్రువతో. (తరువాతి పద్యంతో అన్వయం) 


మ. “జననీ! నీ వమృతంబు తె' మ్మనిన, యా సత్యోక్తి పాటించి యే 
జని నానావిధ కర్మకర్మరు(డ నై సాధించి, వే తెచ్చితిన్‌ 
విను, నా నీయొడంబాటు సెల్లె జనులన్‌ విన్పించితిం దెల్లంగా 
వినతం దోడ్కొని పోయెదన్‌ మనమునన్‌ విభ్రాంతి లే కుండుమీ!' 263 


ప్రతిపదార్థం: జననీ!= అమ్మా!; నీవు; అమృతంబు= అమృతం; తెమ్ము= తేవోయి; అనినన్‌= అనగా; ఆ+సత్య+జిక్తి= 
ఆ నిజమైన మాట; పాటించి= అంగీకరించి; ఏన్‌= నేను; నానావిధ= అనేకమైన; కర్మ= కార్యాలు; కర్మరఠు(డనై= చేసినవాడనై; 
సాధించి (అమృతాన్ని) సంపాదించి; వే= త్వరగా; తెచ్చితిన్‌= తెచ్చాను; విను= జా(గ్రత్తగా వినుము; నా నీ= మన ఇద్దరి; 
ఒడంబాటు= సంధి, అంగీకారం; చెల్లెన్‌= నెరవేరింది; తెల్లంగాన్‌= స్పష్టంగా; జనులన్‌= జనానికి; విన్సించితిన్‌= చాటిచెప్పాను; 
వినతన్‌= మా అమ్మను; తోడ్కొని= వెంటబెట్టుకొని; పోయెదన్‌= పోతున్నాను; మనమునన్‌= మనస్సులో; విభ్రాంతి= (భ్రమ; 
లేకుండుమీ= లేకుండా ఉండుము. 


తాత్సర్యం: 'తల్లీ! నీవన్నావు! అమృతం తీసికొని రమ్ము' అని. ఆ మాటను పట్టుకొని అనేకవిధాల కష్టాలుపడి 
కార్యం సాధించుకొని వచ్చాను. మన ఒప్పందం చెల్లింది. జనులందరికీ ఈ విషయం స్పష్టంగా చాటి చెప్పాను. 
మా అమ్మను తీసికొని పోతున్నాను. నీవు ఏమీ బ్రమపెట్టుకోకు”. 

విశేషం: 212వ పద్యంలో కద్రువ ఎగతాళిగా అన్నది. 'అమృతం తేరా చూద్దాం” అని. అది మత్తేభం పద్యంలో ఉన్నది. ఈ 


పద్యం గరుత్మంతుడి సమాధానం. ఇదీ మత్తేభమే. ఎగతాళిమాటకు తగినట్టు బుద్ది చెప్పటం ఆయన చేసిన పని. 
దుర్మార్గులను శిక్షించటమే ధర్మం. కనుక గరుత్మంతుడి గొప్పతనానికి ఇదొక గుర్తు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 95 


మ. అని ధర్మస్థితి తోప మాట వెర వేపారం దగం బల్కినే 
ర్పునకున్‌ లోకము మెచ్చ( గద్రువకుం బెంపుం గీర్తియున్‌ మాయ సొం 
పున దల్లిం దనయింటి కన్సి యమృతంబుం గ్రమ్మటిన్‌ గ్రక్కునం 
గొని, పక్షీంద్రుండు వోయి యింద్రు( డెలమిం గూరంగ నిచ్చెం దగన్‌. 264 


ప్రతిపదార్థం: అని= సై విధంగా చెప్పి; ధర్మస్థితి= ధర్మంయొక్క ఉనికి; తో(న్‌= స్పష్టం కాగా; మాట వెరపు= మాట 


= 


ఉపాయం; ఏపారన్‌= తెలిసేటట్టుగా; తగన్‌= ఉచితంగా; పల్కి= చెప్పి; నేర్పునకున్‌= తన తెలివికి; లోకము= జనమంతా; 
మెచ్చన్‌= మెచ్చుకొనగా; కద్రువకున్‌= పెదతల్లికి; పెంపున్‌= గొప్పతనం; కీర్తియున్‌= కీర్తి మాయన్‌= లోపించగా; సొంపునన్‌= 
చక్కగా; తల్లిన్‌= వినతను; తన ఇంటికిన్‌= స్వగృహానికి; అన్పి= పంపి; అమృతంబున్‌= సుధను; (క్రమ్మజన్‌= తిరిగి; 
గ్రక్కునన్‌= వెంటనే; పక్షి+ఇం(ద్రుడు= పక్షిరాజు; కొని= (గ్రహించి; పోయి= వెళ్ళి; ఇంద్రుండు= సురరాజు; ఎలమిన్‌= 
సంతోషంలో; కూరంగన్‌= కూరుకొనిపోగా; తగన్‌= ఒప్పిదముగా; ఇచ్చెన్‌= అర్పించాడు. 

తాత్సర్యం: అని ధర్మానుగుణంగా చెప్పి తనమాట నేర్పుకు లోకం మెచ్చుకొనగా, కద్రువకు కీర్తి గొప్పతనం పోగా, 
చక్కగా తనతల్లిని ఇంటికి పంపి అమృతాన్ని తిరిగి ఇం[ద్రుడి కర్పించాడు. 


విశేషం: గరుత్మంతుడు ధర్మం పాటించటమంటే పాపాత్మురాలికి అమృతం ఇవ్వకపోవటమే. ఆమెను మాటతోనే జయించాడు. 
అందుకని లోకం మెచ్చుకొన్నది. 


వ. 'ఇవ్విధంబున నౌచిత్యంబు సంస్తుత్యంబుగా నమృతం బమృతాశన పతికి నొసంగి యెసకం బెసంగు తేజంబున 

విరాజితుం డయి యావృత్రవైరిని సూరెల నున్న సురలను మునులను గలయం గనుంగొని. 265 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; జొచిత్యంబు= ఉచితత్వం; సంస్తుత్యంబుగాన్‌= స్తుతికి యోగ్యం కాగా; 
అమృతంబున్‌= సుధను; అమృత+ఆశన= అమృతం ఆహారంగా కలవారు దేవతలు; వారియొక్క పతికిన్‌= రాజుకు; ఒసంగి= 
ఇచ్చి; ఎసకంబు= ఆధిక్యం; ఎసంగు= ఎక్కువగు; తేజంబునన్‌= తేజస్సుతో; విరాజితుండు+అయి= (ప్రకాశించి; ఆ 
వృతవైరిని= ఆ వృత్రాసురుడి శత్రువైన దేవేంద్రుణ్ణి; సూరెలన్‌= (ప్రక్కల; ఉన్న= ఉన్నట్టి; సురలను= దేవతలను; మునులను= 
బుషులను; కలయన్‌+కనుంగొని= తేరిపారజూచి 


తాత్సర్యం: ఈ విధంగా ఆమెకు తగినట్లు బుద్ది చెప్పి అమృతాన్ని ఇంద్రుడి కర్పించి అందరిచేత మన్ననలంది 
ఆ ఇంద్రుడిని అతడితోపాటు ఇరుప్రక్కల కొలువు దీరిన దేవతలను మునులను చూచి. 


చ. 'కొడుకులం బంచి తెల్పెసంగు గుట్టము వాలమునందు నల్ల గ 
ల్లెడు క్రియ దీర్చి, పన్నిదము గెల్చిన కద్రువ నేను మాటమై 
నొడిచితి( దల్లి దాసి యగు టోర్వక, తండ్రి యనుజ్ఞ మీ కెదు 
ర్పడిన దురుద్ధతిన్‌ మటిచి బాంధవసత్మృతి నాదరింపుడీ! 266 


ప్రతిపదార్థం: కొడుకులన్‌= కుమారులను; పంచి= ఆజ్ఞాపించి; తెల్పు+ఎసంగు= తెల్లనైన; గుజ్జము వాలమునందున్‌= 
గుర్రం తోకలో; నల్ల= నలుపు; కల్లెడు క్రియన్‌= కలిగేటట్టు; తీర్చి= చేసి; పన్నిదము= పందెం; గెల్చిన= జయించిన; 
(30) స ౮ 


96 శ్రీమదాంధ్ర మహాభారతము 


కద్రువన్‌= పెదతల్లిని; ఏను= నేను; మాటమైన్‌= మాటతోనే; ఒడిచితిన్‌= గెల్బాను; తల్లి= మా తల్లి వినత; దాసి అగుటకున్‌= 
దాసి కావటానికి; ఓర్వక= సహించలేక; తండ్రి= కశ్యపుడి; అనుజ్ఞన్‌= ఆనతితోన; మీకున్‌= ఇంద్రుడికి; ఎదుర్పడిన= 
ఎదురించిన; దురుద్దతిన్‌= చెడుగర్వాన్ని; మజచి= విస్మరించి; బాంధవ, సత్కృతిన్‌= బంధుప్రేమతో; ఆదరింపుండీ!= నన్ను 
ఆదరించండి 

తాత్పర్యం: “కద్రువ తన కొడుకులను ఆజ్ఞాపించి పంపి తెల్లని గుర్రం తోకను నలుపుగా చేసి, పందెంగెల్సి నా 
తల్లిని దాసిగా చేసికొన్నది. కనుక నేనూ నా తండ్రి ఆనతితో మా పెదతల్లిని మాటతోనే ఓడించాను. ఈ 
విషయంలో మిమ్మల్ని ఎదురించవలసి వచ్చింది. దానిని మరచిపోయి నన్ను బంధుపీతితో చూడండి”. 


విశేషం: ఇవి గరుత్మంతుడికి పెద్దలయందున్న భక్తిశ్రద్ధలు. ఎక్కడా పొల్గుమాట అనడు. తూచినట్టు మాట్లాడటం, తగినట్టుగా 
గో నాట ౧ న! ర! సు! 
చేయటం. ఎంతవరకుండాలో అంతవరకే ఉండటం అతడిస్వభావం. దుర్మార్లుడికి బుద్ది చెప్పకపోతే సన్మార్లు డెట్టా జాతాడు? 


వ. అని వెండియు. 267 
తాత్సర్యం: అని ఇంకా. 


క, 'విను6 డట్టులు పాపము సే । సిన కద్రువ సుతులం బొదివి చెండుదు, మత్తుం 

డనితాంతోగ్ర విహారం । బున దండ్రియు మీరు ధర్మమును సాక్షులుగన్‌'. 268 
ప్రతిపదార్థం: వినుండు= వినండి (కోపంతో నొక్కి చెప్పటం); అట్టులు= ఆ విధంగా (గుర్రం తెల్లని తోకను నల్లగా చేసిన); 
చేసిన= చేసినటువంటి; కద్రువ సుతులన్‌= కద్రువ కొడుకులను; పాములను; పొదివి= కాళ్ళతో తొక్కిపట్టి; తం(డ్రియున్‌= 
నా తండ్రి కశ్యపులు; మీరు= ఇందద్రాదులు; ధర్మమును= (లోకం సాఫీగా నడవటానికాధారమైన) న్యాయం; సాక్షులుగన్‌= 


చూస్తూండగా (స+అక్షి= కన్ను కలవాడు, చూచేవాడు) మత్‌= నా యొక్క; తుండ= ముక్కుయొక్క; నితాంత= అంతులేని; 
ఉ(గ= భయంకరమైన; విహారంబునన్‌= (క్రీడతో; చెండుదున్‌= చీల్చిచెండాడుతా. 


తాత్పర్యం: ఆ విధంగా మా అమ్మను బానిసగా చేసిన పాపాన బోయిన ఆ కద్రువ సంతానాన్ని మా తండ్రి, 
మీరూ, ధర్మం సాక్షులుగా. నా ముక్కుతో పొడిచి ఉగ్రంగా చీల్చి చెండాడుతాను. 


విశేషం: చాలా కోపంతో ఊగిపోతూ అన్నమాటలు ఇవి. సామాన్యంగా తిక్కన గారి కందపద్యం చాలా అందమైనదన్న (ప్రశస్తి 
ఉన్నది. దాని క్రీ పద్యాలవంటివి సాక్ష్యంగా తీసికొనాలి. 


వ. అని పలికిన నతని నందటు నభినందించి; రమ్మునులును సురలునుం బురందరుని తోడ 'నితనికి నొక్కనరం 
బొసంగ వలదే! యనిన, నతండు దలంచికొని దరహసితంబుతో వారల నాలోకించి 'మనవరంబునకు 
నాసపడియెడు కొలంది వాండు గా(; డతండు సాక్షాద్విష్టుండు కృష్ణుండనశూరు( డను యాదవ ధాత్రీశునకు6 
బౌత్రుందై లోకహితార్థంబుగాం జరియింపం గలవాండీమూర్తియు విడువండు; వివిధ వర్తనంబుల 
వినోదించుచుండు' ననియె(; దదనంతరంబ సముచితప్రకారంబున నాజంభారిని వారలను దా 
నామంత్రితులం జేసి. 269 


అనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 97 


ప్రతిపదార్థం: అని పలికినన్‌= అని చెప్పిన; అతనిన్‌= గరుత్మంతుడిని; అందణున్‌= ఇంద్రాదులు; అభినందించిరి= 
పొగడారు; పురందరునితోడన్‌= దేవేంద్రుడితో; ఆ+మునులును= ఆ మునులు; సురలునున్‌= దేవతలు; ఇతనికిన్‌= ఈ 
గరుత్మంతుడికి; ఒక్క వరంబున్‌= ఒక వరాన్ని; ఒసంగన్‌వలదే!= ఇవ్వవద్దా!; అనినన్‌= అనగా; అతండు= దేవేంద్రుడు; 
తలంచికొని= ఆలోచించుకొని; దరహసితంబుతోన్‌= చిరునవ్వుతో; వారలన్‌= మునులను, సురలను; ఆలోకించి= చూచి; 
అతండు= ఆయన; మన వరంబునకున్‌= మన వరానికి; ఆసపడియెడు కొలందివా(డు కాండు= ఆశపడేటంత తక్కువవాడు 
కాడు; సాక్షాద్విష్ణుండు= సాక్షాత్తుగా విష్ణువు; కృష్ణుండు+అనన్‌= కృష్ణుడనే పేరున; శూరుడు అను= శూరుడనే పేరుగల; 
యాదవ ధాత్రీశ్వరునకున్‌= యాదవ రాజునకు; పౌత్రుండు+ఐ= మనుమడై; లోకహిత+అర్థంబుగాన్‌= లోకక్షేమంకొరకు; 
చరియింపన్‌+కలవా(డు= విహరించగలడు; ఈ మూర్తియున్‌= ఈ రూపం కూడా; విడువండు= వదలిపెట్టడు; వివిధ= అనేక; 
వర్తనంబులన్‌= (ప్రవర్తనలతో; చరియించుచుండున్‌= విహరిస్తాడు; అనియెన్‌= అన్నాడు; తత్‌+అనంతరంబ= ఆ తర్వాత; 
సముచిత= తగిన; (ప్రకారంబునన్‌= విధంగా; ఆ జంభ+అరిని= ఆ ఇంద్రుడిని (జంభుడన్న రాక్షసుడిని చంపినవాడిని); 
వారలను= ఆ మునులను, దేవతలను; తాను= గరుత్మంతుడు; ఆమం(త్రితులన్‌= పంపించటం; చేసి= ఆచరించి. 


తాత్సర్యం: అని అనగా ఆ గరుత్మంతుడిని అందరూ (ప్రశంసించారు. ఆ మునులూ, దేవతలూ ఇంద్రుడితో 
ఇట్టా అన్నారు. “ఈయన కేదేనా వరమివ్వరాదా?” అని. ఆయన ఆలోచించి “ఈయన మన వరాల కాశపడేటంత 
తక్కువ శక్తి కలవాడు కాడు. ఈయన సాక్షాద్విషువు. భవిష్యత్తులో శూరుడనే యాదవరాజునకు మనుమడై పుట్టి 
కృష్ణుడన్న పేరుతో లోకకల్యాణం కొరకు అవతరించనున్నాడు. ఈ ప్రస్తుతమూర్తిలో కూడా అనేక కార్యాలు 
నిర్వహిస్తాడు” అని చెప్పాడు. అంతట గరుత్మంతుడు వారి నందరినీ పంపించివేసి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: ఈ మాటలన్నీ ఇంద్రుడు గరుత్మంతుడి మాహాత్యాాన్ని గురించి వివరించటాని కన్నవి. గరుత్మంతుడే అక్క డున్న 
కృష్ణుడు. ఇందుకే భీష్ముడు కథను ప్రారంభిస్తూనే ఇట్లా అన్నాడు కృష్ణుడితో ' ఆ సుపర్దుండు నీవ కా వినియుండుదున్‌ 
(166 వ పద్యం) అని. కథ అదే మాటలతో ముగిస్తున్నాడు కవి. 
సీ. “అజు( డుపలాలింప నద్దేవు కావించు |! వరభోజనంబులం బెరింగె నితండె! 

ఘనకాయజవసత్త గజకచ్చపముల నొ । క్కెత్తున లీలమై నెత్తె నితండె! 

విపులభూరుహశాఖ విటణిగిన మునిహితా । ర్థంబుగా జంచున. దాల్జై నితండె! 

సురసేనతో( బురందరుని నిర్ణించి యు । ద్దీప్తుడై యమృతంబు. దెచ్చె నితండె! 


తే. తల్లిదాస్యంబు దనబాస దప్పకుండ(। బాపి యాసుధ మరల నప్పాకశాస 
నునకు దయ నిచ్చె నీత(డె!' యనుచు సిద్ద । సాధ్యు లగ్గింప, గరుడుండు సనియె మగిడి'. 270 


ప్రతిపదార్థం: అజుండు= (బ్రహ్మ; ఉపలాలింపన్‌= ముద్దు చేస్తుండగా; ఆ+దేవు= ఆ దేవుడు; కావించు= సృష్టించే; వర= 
శ్రేష్ట భోజనంబులన్‌= ఆహారాలలో; పెరిలెన్‌+*ఇతండె= ఇతడే పెరిగి పెద్దవాడైనాడు; ఘన= పెద్ద; కాయ= శరీరం; జవ= వేగం; 
సత్త్య= బలం కల; గజ= ఏనుగును; కచ్చపములన్‌= తాబేలును; ఒక్క+ఎత్తునన్‌= ఒకేసారి; లీలమైన్‌= విలాసంగా; ఎత్తెన్‌= 
పైకి ఎత్తుకొనిపోయినది; ఇతండె!= ఇతడేకదా! అని ఆశ్చర్యం; విపుల= విస్తారమైన; భూరుహ= చెట్టు; శాఖ= కొమ్మ; 
విజిగినన్‌= విరిగితే; మునిహిత+అర్థంబుగాన్‌= మునుల క్షేమంకోరి; చంచునన్‌= ముక్కున; తాల్చెన్‌= ధరించాడు; ఇతండె!= 
ఈయనేకదా!; ఇతండె= ఈయనే; సురసేనతోన్‌= దేవతాసైన్యంతో; పురందరునిన్‌= ఇంద్రుడిని; నిర్జించి= జయించి; 


98 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్‌+దీప్తుండు+ఐ= మిక్కిలి (కీర్తితో, పరాక్రమంతో) (ప్రకోపించినవాడై; అమృతంబున్‌= సుధను; తెచ్చెన్‌= తెచ్చాడు; 
తల్లిదాస్యంబు= తల్లియైన వినత బానిసతనం; తన బాస= తన (ప్రతిజ్ఞ; తప్పకుండన్‌= తప్పిపోకుండా; పాపి= పోగొట్టి; 
మరలన్‌= తిరిగి; ఆ సుధన్‌= ఆ అమృతం; ఆ పాకశాసనునకున్‌= ఆ ఇంగద్రుడికే (పాకుడనే రాక్షసుడిని చంపినవాడు); 
దయన్‌= దయతో; ఈతండె= ఈయనే; ఇచ్చెన్‌= ఇచ్చాడు; అని=అంటూ; సిద్దసాధ్యులు= సిద్దులు, సాధ్యులు (దేవతలలో 
తెగలు); అగ్గింపన్‌= స్తుతించగా; మగిడి= తిరిగి; గరుడు(డు చనియెన్‌= గరుత్మంతుడు వెళ్ళాడు. 

తాత్పర్యం: (బ్రహ్మదేవు డంతటి వాడు ముద్దుగా ప్రత్యేకాహార మేర్చాటుచేసి పెంచితే పెరిగినవా డీయనే కదా! 
అంత పెద్ద శరీర, బల వేగాలున్న గజకచ్చపాలను ఒకేసారి అవలీలగా సైకెత్తుకొని పోయిన బలశాలి ఈయనేకదా! 
అంతపెద్ద కొమ్మ విరిగితే దానిపై నున్న వాలఖిల్యులనే మునుల క్షేమంకొరకు ముక్కున ధరించినవా డీయనే కదా! 
దేవతా సైన్యంతో దండెత్తివచ్చిన ఇంద్రుడిని జయించి అమృతం తెచ్చిన వా డీయనే. తన మాట తప్పకుండా తల్లి 
దాస్యాన్ని పోగొట్టి తిరిగి తానుతెచ్చిన అమృతాన్ని ఇంద్రుడి కర్పించిన మహానుభావు వీయనే కదా!” 

విశేషం: ముగింపుగా ఈ పద్యం వ్రాయటం తిక్కనగారి కథ చెప్పే నేర్పును ప్రకాశింపచేస్తుంది. ఈ పద్యంలో 5 పాదాల 
మీదుగా మొదటినుండి చివరిదాకా కథనంతా పూసగుచ్చినట్టు చెప్పటం లోకోత్తరమైన శిల్పం. తిక్కనగారు ఇలాంటి పద్యాలు 


ముగింపుగా [వ్రాయటం చాలా చోట్ల కన్పిస్తుంది. గరుత్మంతుడు పెరగటం దగ్గరనుంచి మొదలుపెట్టి కథాంతం వరకూ 
చెప్పినవైనం భావించదగింది. ప్రతివాక్యం 'ఇతడె' అన్న సర్వనామంతో అంతం కావటంతో పద్యంలో మంచి శైలి ఏర్పడింది. 


వ. అని చెప్పి భీష్ముండు. 271 
తాత్సర్యం: ఈ విధంగా వర్షించి భీష్ముడు. 
క. 'మానవలోక కలిత బహు । ళానందకరంబు, నిష్కలావ్యయసుఖ సో 


పానము నగు సౌపర్థా । ఖ్యానము విని పుణ్యతముండ వైతి నరేంద్రా!' 272 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= ప్రజలకు నాయకుడా! ధర్మరాజా! మానవలోక= మనుష్య స్వభావంతో; కలిత= కూడుకొన్నది; 
బహుళ= విస్తారమైన; ఆనంద కరంబు= ఆనందాన్ని కలిగించేది; నిష్కల= నిర్లుణమైన; అవ్యయ= తరగని; సుఖ= ముక్తికి; 
సోపానము= మెట్టు; అగు= అయిన; సౌపర్ల= గరుత్మంతుడియొక్క (సు+పర్ల= బలిష్టమైన రెక్కలు కలవాడు); ఆఖ్యానము= 
కథ (ఆఖ్యానమంటే ప్రసిద్దమైనదీ జరిగినదీ అయిన కథ); విని; పుణ్యతము(డవు= పుణ్యశాలివి; ఐతి (వ) = అయినావు. 
తాత్సర్యం: ధర్మజా! నీవు గొప్ప పుణ్యశాలివైనావు. ఎందుకంటే ఈ గరుత్మంతుడి కథ ముక్తికి సోపానం. 
వ్యయంకాని నిర్గుణమైన సుఖం ముక్తి కదా! ఈ కథలో మానవస్వభావ మున్నందున గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. 


విశేషం: కథలో లక్షణాన్ని చెప్పుతున్న పద్య మిది. సవతుల మధ్య తగాదాలు, వాటినుండి మనిషి బయట పడటానికి పడే 
తంటాలు, ఇవన్నీ కథలో ఉండటమే మానవ లోక ముండటం. ఆ దృష్టితో ఈ కథ చదువుకొమ్మని కవి మనకు సూచించటం. 


వ. అనినం బాండవాగ్రజుండు సంతసించి, 'విప్రున కెద్దియేనియు నిచ్చువాండుగా నొడంబడి యీనివాం డేమి 
గతిం బోవం గలవాణ డని యడుగుటయు, నతం డతనితో నొక నిదర్శనంబున, నది యెటింగించెద విను” 
మని యిట్లనియె. 273 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 99 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో జ్యేష్టుడు; సంతసించి=సంతోషించి; విప్రునకున్‌= 
(బ్రాహ్మణుడికి; ఎద్ది ఏనియున్‌= ఏమైనా; ఇచ్చువాండుగాన్‌= ఇస్తానన్నవాడై; ఒడంబడి= ఒప్పుకొని; ఈనివాండు= ఇవ్వనివాడు; 
ఏమిగతిన్‌= ఏ గతిని; పోవన్‌+కలవాండు?= పోతాడు? అని అడుగుటయున్‌= అని అడుగగా; అతండు= భీష్ముడు; 
అతనితోన్‌= ధర్మరాజుతో; ఒక నిదర్శనంబునన్‌= ఒక ఉదాహరణతో; అది ఎజీంగించెదన్‌= అది తెలుపుతాను; వినుము+ 
అని+ఇట్లు+అనియెన్‌= వినుమని ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: గరుత్మంతుడి కథ విన్న తరువాత ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు 1బ్రాహ్మణున కేదైనా ఇస్తానని 
ఇవ్వనివా డేగతి పొందుతాడో చెప్పుమని అడుగగా; 'ఒక ఉదాహరణంతో నీ కది స్పష్టం చేస్తాను విను’ మని భీష్ము 
డన్నాడు. 
సీ. బఒక్కసృగాలంబు, నొక వానరంబును । బ్రీతిమైం గూడి వర్తించుచుండుం 

దొలుపుట్టువున మానవులును నెచ్చెలులు నై । యుండుట గూర్చు నొండొంటి; కొక్క 


యెడ, నొకనా( డవ్వటిడుతోడ నాక్రోంతి | 'గటకటా! నీ కిట్లు గడును హేయ 
మైన పీనుగునంజు డాహార మైనట్టి ' భవము వాటిల్లు టేపాపముననొ?" 


తే. యనిన జాతిస్మరణవంత మగుట జేసి । యది విషాదము. బొంది 'ధరామరునకు 
నీ నొడంబడ్డ ధన మీన కాన యిట్టు | నీచతరజాతియందు జన్మింపవలసె. 274 


ప్రతిపదార్థం: ఒక్క= ఒక; సృగాలంబున్‌= నక్క; ఒక వానరంబును= ఒక కోతియును; ట్రీతిమైన్‌= స్నేహంతో; కూడి= 
కలిసి; వర్తించుచుండున్‌= జీవిస్తూ ఉండేవి; తొలుపుట్టువునన్‌= పూర్వజన్మంలో; మానవులును= మనుషులూ; నెచ్చెలులును+ఐ= 
స్నేహితులు కూడా ఐ; ఉండుటన్‌= ఉండటంవలన; ఒండు+ఒంటికిన్‌= పరస్పరం, ఒకదానితో ఒకటికి; కూర్చున్‌= స్నేహమున్నది; 
ఒక్కఎడన్‌= ఒక సమయంలో; ఒకనాండు= ఒకరోజున; ఆ (క్రోతి= ఆ కోతి; ఆ+వబడుతోడన్‌= ఆ నక్కతో; కటకటా!= 
అయ్యో; నీకున్‌+ఇట్టు= నీకీ విధంగా; కడునున్‌= మిక్కిలి; హేయము+ఐన= నికృష్టమైన; పీనుంగు= శవపు; నంజుడు= 
మాంసం; ఆహారము= తిండి; ఐనట్టి= ఐనటువంటి; భవము= జన్మ; పాటిల్టుట= కలగటం; ఏ పాపముననా?= ఏ పాపం 
వల్లనొ?; అనినన్‌= అనగా; అది = ఆ నక్క; జాతిస్మరణవంతము= పూర్వజన్మకు సంబంధించిన స్మృతి కలది; అగుటన్‌ 
చేసి= అవటం వలన; విషాదమున్‌= దుఃఖాన్ని; పొంది; ధరా+అమరునకున్‌= భూదేవతకు - (బ్రాహ్మణుడికి; ఈన్‌= 
ఇవ్వటానికి; ఒడంబడ్డ= ఒప్పుకొన్న; ధనమున్‌= డబ్బును; ఈన= ఇవ్వలేదు; కాన= కాబట్టి; ఇట్టు= ఈ విధంగా; నీచతర 
తెగయందున్‌= మిక్కిలి నీచమైన తెగలో; జన్మింపన్‌వలసెన్‌= పుట్టవలసి వచ్చింది. 


తాత్సర్యం: ఒక నక్క, ఒక కోతి స్నేహంగా ఉండేవి. ఎందుకంటే పూర్వజన్మలో అవి, మనుషులూ స్నేహితులూ 
కావటంవలన. ఇట్లా ఉండగా ఒకరోజు కోతి నక్కతో ఇట్లా అన్నది ఏ పూర్వ జన్మ పాపం వలన నీ వీ జన్మలో 
పీనుగు మాంసం తిండిగా బ్రతకవలసి వచ్చిందో కదా! అని. ఆ మాట విన్న నక్క పూర్వజన్మ జ్ఞానులజాతిలో 
పుట్టినది కావటం వలన దుఃఖం పొంది 'నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడి కిస్తానన్న ధన మివ్వనందువలన నాకీ 
నీచజన్మ వచ్చింది” అని చెప్పింది. 


వ. అని తెలిపె; నట్లగుటంజేసి 'యాస గొల్పి, విప్రున కియ్యకున్మియొప్ప' దని చెప్పిన, నప్పాండవాగ్రజుం 'డహీనగుణ 
వర్ణనీయుం డయిన హీనవర్డునకు మంత్రతంత్రాదు లుపదేశించుట ధర్మవిరుద్దం బయి యుండు నొకో?' 


100 శ్రీమదాంధ్ర మహాభారతము 


యని యడిగిన నయ్యనిమిష నదీనందనుం 'డీప్రశ్నంబున కుత్తరం బగునది యొక యితిహాసము గల; 
దాకర్ణింపు' మని యిట్లనియె. 275 


ప్రతిపదార్థం: అని తెలిపెన్‌= అని చెప్పింది; అట్టు+అగుటన్‌+చేసి= అట్టా కావటం వల్ల; ఆస+కొల్సి= ఆశపెట్టి; విప్రునకున్‌= 
బ్రాహ్మణుడికి; ఇయ్యక+ఉన్కి= ఇవ్వకపోవటం; ఒప్పదు= మంచిదికాదు; అని చెప్పినన్‌= అని చెప్పగా; ఆ+పాండవ+అ(గ్రజుండు= 
ఆ పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు; అహీన= గొప్ప; గుణ= గుణాలతో; వర్లనీయుండు= పొగడదగిన; హీన= నీచమైన; 
వర్గునకున్‌= వర్షంలో పుట్టినవాడికి; మంత్ర తంత్ర= మంత్రం, పూజ చేసే విధానాలు; ఆదులు= మొదలైనవి; ఉపదేశించుట= 
బోధించటం; ధర్మవిరుద్దంబు= ధర్మానికి వ్యతిరేకం; అయి ఉండునొకో!= జౌతుందా? అని అడిగినన్‌= అని అడిగితే; 
ఆ+అనిమిష= ఆ దేవతల; నదీ= గంగయొక్క; నందనుండు= కొడుకు (భీష్ముడు); ఈ (ప్రశ్ళంబునకున్‌= ఈ ప్రశ్నకు; 
ఉత్తరంబు= సమాధానం; అగునది= అయినది; ఒక+ఇతిహాసము = ఒక ఇతిహాసం; కలదు= ఉన్నది; ఆకర్షింపుము= వినుము; 
అని; ఇట్లు; అనియెన్‌= చెప్పాడు 


తాత్సర్యం: 'అందువలన ఆశ పెట్టి (బ్రాహ్మణుడి కివ్వకపోవటం మంచిది కాదు' అని చెప్పగా విని ధర్మరాజు 
'గొప్ప గుణా లున్న హీనవర్గ్శుడికి మంత్రతంత్రాదులు బోధించటం ధర్మమా? కాదా?” అని అడిగాడు. దానికి 
భీష్ము డిట్లా అన్నాడు. 'నీ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ ఉదాహరణంగా చెప్పుతాను వినుము” - అని ఇట్టా 
చెప్పాడు. 


బ్రాహ్మణు(డు హీనవర్ణునకు వైదికమం[తంబు లుపదేశింప( గూడదనుట (సం.13-10-1) 


హిమగిరిమీ(ద ననేకద్విజులు దప । మాచరింపంగ నయ్యాశ్రమమున 
కొక్కశూద్రుండు ధర్మోపేతు( డేతెంచి । యమ్మునులకు గురు€ డగు మునీంద్రు€ 
గని, 'కృప నుపదేశ మొనరింపవే తపో । వృత్తికై నా' కని వేడుటయును, 
“జనదు వైదికము శూద్రున కుపదేశింప; । నీవు శుశ్రూషమై నిలువు' మనియె, 


(ఈక 


తే. ననుడు, వాండు శుశ్రూషకు(డై వసించె । గుడిసె యొకదెస( గావించుకొని ముదమున 
నతిథి సురపితృపూజ లత్యధిక భక్తి । తోడం జేయుచు నొక్కింత కీడు లేక. 276 


ప్రతిపదార్థం: హిమగిరి= మంచుకొండ; మీందన్‌= పైన; అనేకద్విజులు= పలువురు బ్రాహ్మణులు; తపము+ఆచరింపంగన్‌= 
తపస్సు చేస్తుండగా; ఆ+ఆశ్రమమునకున్‌= ఆ ఆశ్రమానికి; ఒక్క= ఒక; ధర్మ+ఉపేతుండు= ధర్మాత్ముడు; శూద్రుండు= 
నాల్గవ కులంవాడు; ఏతెంచి= వచ్చి; ఆ+మునులకున్‌= ఆ బుషులకు; గురుండు= గురువైన; ముని+ఇంద్రున్‌= మునిశ్రేష్టుడిని; 
కని= దర్శించి; కృపన్‌= దయతో; తపోవృత్తికై= తపస్సు చేయటానికి; ఉపదేశము= బోధ; ఒనరింపవే?= చేయవా? నాకున్‌+అని= 
నాకోసమని; వేయటయునున్‌= ప్రార్థించగా; శూ(ద్రునకున్‌= శూ(ద్రుడైన వాడికి; వైదికము= వేద సంబంధమైన తపస్సు; 
ఉపదేశింపన్‌= బోధించటానికి; చనదు= కూడదు; నీవు; శుశ్రూషమైన్‌= సేవతో; నిలువుము+అనియెన్‌= ఉండుము అన్నాడు; 
అనుడున్‌= అనగా; వాండు= ఆ శూద్రుడు; శుశూషకు(డు+ఐ= సేవకుడై; ముదమునన్‌= సంతోషంతో; ఒక దెసన్‌= ఒక 
ప్రక్క; గుడిసెన్‌= పర్లశాలను; కావించుకొని= నిర్మించుకొని; ఒక్కింత= కొంచెంకూడా; కీడు= లోపం; లేక= లేకుండా; 
అతిధి= అతిథులకు (తిధి లేకుండా వచ్చేవాడు); సుర= దేవతలకు; పితృ పితృదేవతలకు; పూజలు= అర్బనలు; అతి= 
మిక్కిలి; భక్తితోడన్‌= భక్తితో; చేయుచున్‌= చేస్తూ; వసించెన్‌= నివసించాడు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 101 


తాత్పర్యం: హిమాలయంమీద అనేకమంది బ్రాహ్మణులు తపస్సు చేసికొంటూ ఉండగా, ఆ ఆశ్రమానికి ఒక 
శూద్రుడు వచ్చి, గురువుగారిని ప్రార్థించాడు. 'నాకూ తపస్సును బోధించండి” అని. దాని కాయన '“శూద్రుడికి 
వైదికం బోధించకూడదు. నీవు మాకు సేవ చేసికొంటూ ఉండుము” అని చెప్పాడు. వాడు కూడా ఒక పర్లశాల 
కట్టుకొని ఒక (ప్రక్క ఉంటూ అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు పూజలు చేసికొంటూ ఉండేవాడు. 


క. నియతియు, వినయము. జూచిన । దయ పుట్టెడునట్లు గాంగ, ధర్మనిరూఢ 

క్రియ లొనరింప(గ, మునిపతి | ప్రియమున( గనుంగొనుటకై యరిగి నచ్చటికిన్‌. 277 
ప్రతిపదార్థం: నియతియున్‌= నియమమూ; వినయమున్‌= అణకువయును; చూచినన్‌= చూస్తే, దయ= కరుణ; పుట్టెడునట్టు= 
పుట్టేటట్టు; కాగన్‌= కాగా; ధర్మనిరూఢ= ధర్మబద్ధమైన; (క్రియలు= పనులు; ((క్రియ=యాగం - అతిథిసుర పితృపూజలే 
యజ్ఞాలు); ఒనరింపంగన్‌= చేస్తూ ఉండగా; ప్రియమునన్‌= (ప్రేమతో; మునిపతి= మునిరాజు; కనుంగొనుటకై= చూడటానికి; 
అచ్చటికిన్‌= అతడి ఆశ్రమానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: నియమంతో, వినయంతో జాలి కలిగేటట్టుగా ధర్మబద్దుడై అతడు (క్రియలు చేస్తుంటే దయతో 
చూడటానికని మునుల గురువు అతడి గుడిసెకు వెళ్ళాడు. 


ఆ. అరిగి యతనిచేయు నయ్యనుష్టానంబు । లోన గానివాని మాన. జెప్పి, 

'యనఘ! యిట్లు సేయు మని యుపదేశింప(। గరుణపేర్మి( బుణ్యకర్మగతులు. 278 
ప్రతిపదార్థం: అరిగి= పోయి; అతనిచేయు= అతడు చేసే; ఆ+అనుస్థానంబులోనన్‌= ఆ వైదిక కర్మాచరణంలో; కానివానిన్‌= 
పనికిరానివాటిని; మానన్‌= మానుకొనేటట్టు; చెప్పి; అనఘ!= పుణ్యాత్ముడా!; ఇట్టు= ఈ విధంగా; చేయుము+అని= 
చేసికొమ్మని; పుణ్య= పవిత్ర; కర్మ= వేదవిధుల; గతులు= పద్దతులు; కరుణ పేర్మిన్‌=అధికమైన దయతో; ఉపదేశింపన్‌= 
బోధించగా.(తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: వెళ్ళి అతడు చేసే వేద కర్మానుష్టానం చూచి అందులో ఉన్న లోపాలు చెప్పి 'పుణ్యాత్ముడా! పుణ్యకర్మ 
ఇట్లా చేయాలి" అని దయతో బోధించాడు. 


విశేషం: అనఘ! అన్న సంబోధన మునికి కలిగిన దయను చెప్పుతున్నది. దానికి కారణం అతడు చేసే పనుల మీద ఉన్న 
శ్రద్దా భావం. 


క. ఆతండు దానికి నతిసం । ప్రీతాత్ముం డగుచు నడపి పిదపం గాలం 
బై తెగి, యొకనృపునకు సం । జాతుం డయ్యెను సమస్త సద్గుణములతోన్‌. 279 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ శూద్రుడు; దానికిన్‌= ముని చెప్పిన దానికి; అతి= మిక్కిలి; సంప్రీత= సంతోషించిన; 
ఆత్ముండు+అగుచున్‌= ఆత్మకలవాడగుతూ; నడపి= చేసి; పిదపన్‌= తర్వాత; కాలంబు+ఐ= కాలం సమీపించి; తెగి= 
మరణించి; ఒకన్ఫపునకున్‌= ఒకరాజుకు; సమస్త= అన్నీ; సత్‌= మంచి; గుణములతోన్‌= గుణాలతో; సంజాతుండు+అయ్యెను= 
పుట్టాడు. 


102 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అతడు దానికి సంతోషించి అదే విధంగా ఆయా కర్మలు చేసి చివరకు కాలం సమీపించగా 
మరణించి, ఒకరాజునకు అన్ని సద్గుణాలు కల కొడుకై జన్మించాడు. 


క. మునిపతియుం దటితోడన, | తనువు విడిచి యరిగి, యతని తండ్రి యగుడు, వి 

ప్రునకుం బుట్టెన్‌, వేదా । ద్యనుపమ విద్యలకు నెల్ల నావాసం బై. 280 
ప్రతిపదార్థం: మునిపతియున్‌= మునిశ్రేష్ణుడు కూడా; తటితోడన= కాలంతోపాటు; తనువు= శరీరం; విడిచి= వదలి; 
అరిగి= పోయి; అతని తం(డ్రి= అతడికి తండ్రి; అగుడున్‌= కాగా; విప్రునకున్‌= బ్రాహ్మణుడికి; వేద+ఆది= వేదం మొదలైన; 
విద్యలకున్‌= చదువులకు; ఎల్లన్‌= అన్నిటికీ; ఆవాసంబు+ఐ= నిలయమై; పుట్టెన్‌= జన్మించాడు. 
తాత్పర్యం: మునినాథుడు కూడా కాలాంతరంలో శరీరాన్ని విడిచి, ఆ రాజకుమారుని దగ్గర, ఒక బ్రాహ్మణుడికి 
కుమారుడై సకల వేదవిద్యలకు నిలయంగా జన్మించాడు. 


చ. పదపడి యక్కునూరకుండు పట్టముగట్టి, పురోహితత్వమున్‌ 

విదిత విభూతితో నొసం౧ విప్రుని పుత్తున; కవ్విభుండు న 

వ్వొదవెడు మోముతో నతనినోరలు వాటి(గ జూచు; నాతం డె 

య్యది గత మొక్కొ నవ్వునకు నంచు మదిం దలపోయు భూవరా! 281 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; పదపడి= తర్వాత; ఆ+కుమారకుండు= ఆ రాజకుమారుడు; పట్టముకట్టి= రాజ్యానికి 
పట్టాభిషిక్తుడై; విప్రునిపుత్రునకున్‌= బ్రాహ్మణపు(త్రుడికి; పురోహితత్వమున్‌= రాజపురోహితవృత్తిని; విదిత= లోకానికంతా 
తెలిసిన; విభూతితోన్‌= ఐశ్యర్యంతో; ఒసరాన్‌= ఇచ్చాడు; ఆ+విభుండు= ఆ రాజు; నవ్వు+ఒదవెడు= నవ్వు కలిగిన; 
మోముతోన్‌= ముఖంతో; అతనిన్‌= పురోహితుడిని; ఓరలువాజగన్‌= కన్ను ఓరగా పెట్టి; చూచున్‌= చూచేవాడు; ఆతండు= 
ఆ పురోహితుడు; నవ్వునకున్‌= ఆ నవ్వుకు; ఏ+అది= ఏది; కతము= కారణం; ఒక్కొ= ఒకో; అంచున్‌= అంటూ; మదిన్‌= 
మనస్సులో; తలపోయున్‌= ఆలోచించేవాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! తర్వాత ఆ రాజకుమారుడు రాజై బ్రాహ్మణ కుమారుడిని పురోహితుడిగా చేసి కావలసిన 
సంపద నిచ్చాడు. ఆ రా జెప్పుడూ ఆ పురోహితుడిని ఓరకంట చూచి నవ్వేవాడు. అతడి కర్ణం కాక ఆ నవ్వుకు 
కారణం ఏమిటా అని ఆలోచించేవాడు. 


వ. ఒక్కనా(డవసరంబు గాంచి, యప్పురోహితుం డా భూవరునితో 'దేవా! నన్నుం గనినప్పుడు నవ్వుదు; నావలన 
నేమి కీడు గలద యెటింగింపవే! యిదియ నాకు వరం బని వే(డిన, నజ్జ్ఞనపతి దనకు జాతి స్మరత్వంబు 
గలుగుటం జేసి, పూర్వజన్మంబు దెలిపి యక్కాలంబునం దన యనుష్టానంబున నేమేని విహితంబు 
లుపదేశించుట దేటవడం బలికి, శూద్రవిషయోపదేశంబునం బరమగతి దప్పి యిప్పాట రాజసేవాత్మకంబైన 
పారోహిత్యంబు నడపుటకై నీకుం బుట్టవలసె; నేను బుట్టువెటింగి పుట్టినవాండ నగుటం జేసి యెటింగి నవ్వుదు; 
నవ్వునకు( గతంబింతియ కాని, నీ వొండుకల్మషంబు గల వాండవే? మహాధర్మపరుండవు గురుండ; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 103 


వాదుష్కర్మంబునకుం బ్రాయశ్చిత్తంబు సేసికొ' మృని యనేక గోవులం గనకరాశులను నొసంగిన, నా 
భూసురోత్తముండు పురాతన జననకృతం బగు సుకృతంబునం జిత్తంబు నిర్మలంబై యుండుకతంబున నారాజు 
సెప్పినంత వట్టునుం గలవోలె దనకు దోంచినం దోషితుండై దానంబులం దీర్ధస్నానంబుల మటియు 
జపహోమాదిపుణ్య విధానంబులం బాపంబులు వాపికొని, యీ పుట్టువును నీంగికొని, సంయమి 
సంతానజాతుండై యెప్పటి యాశ్రమంబునం దపం బాచరించి మహాపదంబు నొందె. గావున బ్రాహ్మణ 
క్షత్రియవైశ్యులకుం దక్కం దక్కటివారికి నుపదేశించి బ్రాహ్మణుండు కల్మషభాజనంబగు బ్రాహ్మణాదులకుం 
బరీక్షాపూర్వకంబుగా నుపదేశింప వలయు నని చెప్పిన నప్పుడమిటే(డు, “లక్ష్మి యెట్టి జనంబులయందు 
వసియించు?' నని యడిగిన నాదేవవ్రతుం డతని కిట్లనియె. 282 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకరోజు; అవసరంబుకాంచి= సమయం చూచి; ఆ+పురోహితుండు= ఆ పురోహితుడు; ఆ 
భూవరునితోన్‌= ఆ రాజుతో; దేవా!= (ప్రభూ!; నన్నున్‌= నన్ను; కనినప్పుడు= చూచినప్పుడెల్లా; నవ్వుదు= నవ్వుతావు కదా!; 
నావలనన్‌= నావలన; ఏమి కీడు= ఏమి లోపం; కలదు?= ఉన్నది? అది= దానిని; ఎటింగింపవే?= తెలుపవా?; ఇది+అ= 
ఇదే; నాకున్‌ వరంబు=నాకు వరం; అని వేండినన్‌= అని ప్రార్థించగా; ఆ+జనపతి= ఆ రాజు; తనకున్‌= తనకు; జాతి 
స్మరత్వంబు= పూర్వజన్మ నెరుగుట; కలుగుటన్‌+చేసి= కలగటంవలన; పూర్వ జన్మంబు= తమ పూర్వజన్మం; తెలిపి= చెప్పి; 
ఆ+కాలంబునన్‌= ఆ జన్మలో; తన = తనయొక్క; అనుష్టానంబునన్‌= కర్మాచరణంలో; ఏమి+ఏని= ఏమైనా; విహితంబులు= 
చేయవలసినవి; ఉపదేశించుట= బోధించటం; తేటపడన్‌+పలికి= స్పష్టంగా చెప్పి; శూ(ద్ర= శూద్రుడికి; విషయ+ఉపదేశంబునన్‌= 
వేద విషయాన్ని బోధించటంవలన; పరమగతి= ముక్తి; తప్పి= తొలగి; ఈ+పాటన్‌= ఈ విధంగా; రాజ= రాజుయొక్క; సేవా+ 
ఆత్మకంబు+ఐన= సేవారూపమైన; పౌరోహిత్యంబు= పురోహితత్వం; నడపుటకై= చేయటానికి; నీకున్‌+పుట్టవలసెన్‌= నీకు 
జన్మనెత్తవలసి వచ్చింది; నేను; పుట్టువు= జన్మ; ఎటీంగి= తెలిసి; పుట్టినవాండను; అగుటన్‌+చేసి= కావటంవలన; ఎటింగి= 
తెలిసి; నవ్వుదున్‌= నవ్వుతాను; నవ్వునకున్‌= నా నవ్వుకు; కతంబు= కారణం; ఇంతియ= ఇంతే; కాని; నీవు; ఒండు= ఒక; 
కల్మషంబు= పాపం; కలవా(డవే!= కలవాడివా!; మహా=గొప్ప; ధర్మపరుండవు= ధర్మాత్ముడవు; గురుండవు= గురువవు; ఆ 
దుష్కర్మంబునకున్‌= ఆ పాపకర్మకు; ప్రాయళ్ళిత్తంబు= దోషంపోయే కర్మ; చేసికొమ్ము; అని; అనేక= చాలా; గోవులన్‌= 
ఆవులను; కనక= బంగారు; రాశులను= (ప్రోగులను; ఒసంగినన్‌= ఇస్తే ఇవ్వగా; ఆ భూసుర+ఉత్తముండు= ఆ ఉత్తముడైన 
బ్రాహ్మణుడు; పురాతన= పూర్వం; జనన= జన్మలో; కృతంబు+అగు= చేసిన; సుకృతంబునన్‌= పుణ్యంవలన; చిత్తంబు= 
మనస్సు; నిర్మలంబు+ఐ= స్వచ్చమై; ఉండుకతంబునన్‌= ఉన్నందువలన; ఆ రాజు; చెప్పినంతవట్టునున్‌= చెప్పినంతవరకు; 
కలపోలెన్‌= స్వప్షంవలె; తనకున్‌= తనకు; తోంచినన్‌= తోచగా; తోషితుండు+ఐ= సంతోషించినవాడై; దానంబులన్‌= దానాల 
వలన; తీర్థ= పుణ్యనదుల, స్నానంబులన్‌= స్నానాలవలన; మజియున్‌= ఇంకా; జపహోమ= జపం, అగ్నిహోత్రం; ఆది= 
మొదలైన; పుణ్యవిధానంబులన్‌= పుణ్యకార్యాలవలన; పాపంబులు= పాపాలను; పాపికొని= పోగొట్టుకొని; ఈ పుట్టువును= 
ఈ జన్మను; ఈణికొని= పోగొట్టుకొని; సంయమి= మునుల; సంతానజాతుండు+ఐ= సంతానంగా పుట్టి; ఎప్పటి= 
మునుపటి; ఆశ్రమంబునన్‌= ఆశ్రమంలో; తపంబు= తపస్సును; ఆచరించి= చేసి; మహాపదంబున్‌= గొప్ప స్థానాన్ని; ఒందెన్‌= 
పొందాడు; కావునన్‌= కాబట్టి; బ్రాహ్మణుండు= విప్రుడు; బ్రాహ్మణ, వైశ్యు, క్షత్రియలకున్‌+తక్కన్‌= ఈ మూడు కులాలవారికి 
దప్ప; తక్కటివారికిన్‌= మిగిలిన వారికి; ఉపదేశించి= బోధించి; కల్మష= దోషానికి, పాపానికి; భాజనంబు+అగున్‌= స్థానమవుతాడు; 
బ్రాహ్మణ+ఆదులకున్‌= బ్రాహ్మణుడు మొదలైనవారికి; పరీక్షాపూర్వకంబుగాన్‌= పరీక్షించి; ఉపదేశింపవలయున్‌= బోధించాలి; 
అని చెప్పినన్‌= అని చెప్పగా; ఆ+పుడమిటేంయ= ఆ భూమికిరాజు; లక్ష్మి= లక్ష్మీదేవి; ఎట్టి= ఎట్లాంటి; జనంబుల అందున్‌= 
జనాలలో; వసియించున్‌?= నివసిస్తుంది?; అని అడిగినన్‌= అని ప్రశ్నించగా; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= 
ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


104 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఒకనాడు సమయం చూచి ఆ పురోహితుడు ఆ రాజుతో “ప్రభూ! నన్ను చూచినప్పుడల్లా మీరు 
నవ్వుతారు. నావలన ఏదయినా దోషం ఉన్నదా? ఉంటే చెప్పండి. ఇదే నాకు వరం' అని అడిగాడు. దానికి రాజు 
తనకు పూర్వజన్మ స్మృతి ఉండటంచేత పూర్వజన్మ తెలిపి ఆ సమయంలో తన అనుష్టానంలో ఏమయినా విధులను 
బోధిస్తానని స్పష్టం చేసి, శూద్ర విషయోపదేశం వలన పరమగతిని తప్పి, ఈ విధంగా రాజసేవాత్మకమైన పౌరోవాత్యాన్ని 
నడపటానికి నీకు పుట్టవలసి వచ్చింది. నేను పూర్వజన్మస్మృతి కలవాడనవటం చేత నవ్వాను. ఇంతేకాని నీవు ఒక్క 
కల్మషం కూడా లేనివాడవు. ధర్మపరుడవు. గురుడవు. ఆ పాపానికి ప్రాయళ్ళిత్తం చేసికొమ్ము' అని పెక్కు 
గోవులనూ, కనకరాసులనూ ఇవ్వగా ఆ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మ పుణ్యం వలన మనస్సు నిర్మలమై ఉండటంచేత 
ఆ రాజు చెప్పినదంతా కలవలె తనకు తోచగా సంతుష్టుడై దానాలవలనా తీర్థస్నానాలవలనా జపహోమానుష్టానాలవలనా 
పాపాలు పోగొట్టుకొని ఆ పుట్టుకను విడిచి మునికి పుట్టి ఎప్పటి ఆశ్రమంలో తపస్సు చేసి మహాపదం పొందాడు. 
కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు తప్ప తక్కినవారికి ఉపదేశం చేస్తే బ్రాహ్మణుడు పాపాత్ము డవుతాడు. 
బ్రాహ్మణాదులను కూడా పరీక్షించి మరీ ఉపదేశించాలి' అని చెప్పగా ఆ రాజు 'లక్ష్మి ఎటువంటి జనులలో 
ఉంటుంది?” అని అడుగగా భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


లక్ష్మీనివాసస్థానములు (సం. 13-11-1) 
క నారాయణాంకతలమున । శ్రీ రాజిల్లంగ6 జూచి, చిత్తం బతి వి 
స్మేరం బై రుక్మిణి వి । స్తారరుచిరనయన యగుచు, సంభావనతోన్‌. 283 
ప్రతిపదార్థం: రుక్మిణి= రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడి భార్య; శ్రీ= లక్ష్మీదేవి; నారాయణ= (నార+అయన) నీరునివాసంగా గల్గిన 
విష్ణుమూర్తి యొక్క అంకతలమునన్‌= ఒడిలో; రాజిల్లం గన్‌= ఒప్పారగా (అందంగా ఉండగా); చూచి= రుక్మిణి చూచి; 
చిత్తంబు= మనస్సు; అతి= మిక్కిలి; విస్మేరంబు+ఐ= ఆశ్చర్యచకితమై; విస్తార= విశాలమైన; రుచిర= అందమైన; నయన= 
కనులు కలది; అగుచున్‌= జొతూ; సంభావనతోన్‌= గౌరవంతో. 


తాత్సర్యం: శ్రీ నారాయణుడి ఒడిలో అందంగా కూర్చుని ఉన్న లక్ష్మిని చూచి మనస్సు ఆశ్చర్యమును పొందగా 
రుక్మిణీదేవి విప్పారిన అందమైన కళ్ళతో చూస్తూ లక్ష్మీదేవితో భక్తితో ఇట్టా అన్నది. 


వ. 'నీ వెట్టి పురుషులయందు, నెబ్బంగి భామలపాల వసియింతు? వనిన నా దేవి మకరధ్వజమాతకుం జెప్పిన 

వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద; దాన నీ యడిగినయది తేటపడు; నాకర్ణింపుము. 284 
ప్రతిపదార్థం: నీవు= లక్ష్మీ! నీవు; ఎట్టి= ఎట్లాంటి; పురుషులయందున్‌= మగవారిలో; ఏ భంగి= ఎట్లాంటి; భామలపాలన్‌= 
స్త్రీలలో; వసియింతువు= నివసిస్తావు; అనినన్‌= అనగా; ఆ దేవి= ఆ లక్ష్మి; మకరధ్వజ= మన్మథుడి; (జెండాపై మొసలి 


గుర్తుగా గలవాడు); మాతకున్‌=తల్లికి, రుక్మిణికి; చెప్పిన వాక్యంబుల= చెప్పినమాటల, అర్థంబులు= భావాలు; ఉపన్యసించెదన్‌= 
వివరిస్తాను; దానన్‌= దానితో; నీ అడిగిన అది= నీవడిగింది; తేట+పడున్‌= స్పష్టపడుతుంది; ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: '“నీవెట్లాంటి మగవారిలో, ఎట్లాంటి స్త్రీలలో ఉంటావు?” అని అడిగిన రుక్మిణికి ఆ లక్ష్మి చెప్పినమాటల 
తాత్సర్యం నీకు వివరిస్తాను. దానితో నీ వడిగినది స్పష్టపడగలదు వినుము. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 105 


(ఈక 


'నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తు, | ల ప్రమత్తులు, దక్షు లమలమతులు, 

సత్మర్మపరులు, విజ్ఞానము దపము దా । నము బ్రహ్మచర్యంబు శమము. గల్లు 
a = ౧ 

వారలు, ప్రీతి నా వసియించు నిక్కలు । క్రూరు, నాస్తికుం గృతఘ్నునిం గుబుద్ది 


వర్ణింతు; నెంగిలి వర్ణించి, యిలువాడి | ఘటశుద్ది గలిగిన కాంతలందు 


తే. నిల్లు ; వల్లభ ప్రతికూల, నిష్ణురాత్మ | నన్యమందిరగామిని, నధికనిద్ర 
యైన మానిని దొటి(గుదు ; నబ్దినీ త । టాక తరుషండ పుష్ప వాటముల నిలుతు'. 285 


ప్రతిపదార్థం: నిత్య= ఎల్లవేళలా; సత్యులు= సత్యం చెప్పేవారు; శౌచ నిరతులు= శుచిత్వం నిత్యమూ పాటించేవారు; 
గురుభక్తులు= చదువు చెప్పినవారికి భక్తులైనవారూ; అ(ప్రమత్తులు= మదించనివారు; దక్షులు= నేర్పరులు; అమల= స్వచ్చమైన; 
మతులు= మనస్సు కలవారు; సత్‌= మంచి; కర్మపరులు= కర్మలు చేసేవారు; విజ్ఞానమున్‌= విశిష్టమైన జ్ఞానం; తపము= 
తపస్సు; దానము= దానం (జలధారా పూర్వకంగా ఇచ్చేది); (బహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్యం; శమము= అంతరిం(ద్రియ 
నిగ్రహం; కల్లువారలు- కలవారు; ట్రీతిన్‌= ప్రేమతో; నా వసియించు= నే నుండే; ఇక్కలు= చోట్లు; క్రూరున్‌= కఠినమనస్కుడిని; 
న+అస్తికున్‌= (నాస్తికున్‌) తన యథార్థస్వరూపం తెలియనివాడిని, వేదాలను నిందించేవాడిని; కృతఘ్నునిన్‌= చేసిన మేలు 
మరచినవాడిని; కుబుద్దిన్‌= చెడుబుద్దిగలవాడిని, దుర్మార్గుడిని; వర్టింతున్‌= విడిచిపెడతాను; ఎంగిలి వర్ణించి= ఎంగిలిని 
వదలి, మరొకడు తినగా మిగిలిన దానిని వదలిపెట్టి; ఇలు+పాడి= ఇలుపాడి= గృహనీతి కలిగి; ఘటశుద్దిన్‌= పాత్రల శుభ్రత; 
కలిగిన= ఉన్న; కాంతల+అందున్‌= (స్త్రీలలో; నిల్తున్‌= ఉంటాను; వల్లభ (ప్రతికూలన్‌= మగడికి (ప్రతికూల అయిన దానిని; 
నిష్ణుర+ఆత్మన్‌= కఠినమైన మనస్సు కలదానిని; అన్య= ఇతర; మందిర= ఇళ్ళకు; గామినిన్‌= పోయే దానిని; అధిక= ఎక్కువ; 
నిద్రఐన= నిద్రపోయే; మానినిన్‌= (స్త్రీని; తొణంగుదున్‌= వదలిపెట్టుతాను; అబ్దినీ= తామరతీగలు; తటాక= చెరువులు; 
తరుషండ= చెట్ల సమూహం; పుష్ప వాటములన్‌= పూల తోటలలో; నిలుతున్‌= ఉంటాను. 


తాత్సర్యం: లక్ష్మి ఉండేచోట్టు, ఉండనిచోట్లు ఈ పద్యంలో చెప్పబడ్డవి. లక్ష్మి అంటే ధనమే కాదు. శుచీ, శుభ్రత, 
సరళత, అందం - ఇట్లాంటివన్నీ. 'నిత్యమూ సత్యం చెప్పేవారు, శుచికలవారు, గురుభక్తులు, మత్తులు కానివారు, 
కార్యసాధకులు, స్వచ్చమైన మనస్సు కలవారు, మంచి కర్మలు చేసేవారు, విజ్ఞానం, తపస్సు, దానం, (బ్రహ్మచర్యం, 
ఇం(దియ నిగ్రహం కలవారు - నేను నివసించేచోట్లు. నే నుండని స్థలాలు - క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, 
చెడ్డబుద్ది కలవారు (లోకంలో వీరిదగ్గర డబ్బుండటం చూస్తున్నాం. కాని లక్ష్మి అంటే డబ్బు కాదు. తృప్తి, ఆనందం, 
నిండుదనం, సంతోషం). ఎంగిలి కాని పా(త్రశుద్ది కలిగిన గృహనీతి కల (స్త్రీల దగ్గర ఉంటాను. భర్తను ఎదిరించే 
స్త్రీ కఠినమైన మనస్సుకలదీ, కొంపలవెంట తిరిగేదీ, ఎక్కువ నిద్రపోయేదీ - ఈ (స్త్రీలు నాకు నచ్చరు. ఇట్లాంటివారిలో 
నేనుండను. తామరపూలతో నిండిన సరస్సులు, చెట్టు పూలు కల తోటలలో ఉంటాను. (కనుక అందమున్న చోట్లు 
లక్ష్మికి నివాసాలు) 


విశేషం: మనుషులలో పవిత్రత, ధర్మం, జ్ఞానం, సత్కర్మలుండాలి. లక్ష్మి అంటే ఇదే. కేవలం ధనం కాదు. దుర్మార్గులు, 
నాస్తికులు, సంఘవిద్రోహులు. వారికి డబ్బున్నా లక్ష్మి లేనివారే. స్త్రీలు గృహనీతి తప్పి చరిస్తే వారూ (ద్రోహబుద్దులే కనుక 
లక్ష్మి ఉండదు. ఇదంతా సాంఘికదృష్టి, వ్యక్తి ధర్మం వీటిని గురించి చెప్పినదే. 


106 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పె. దత్త్సకారంబులు బుద్ధిగతంబులు సేసికొమ్మనినం, గురుపతి “పురుషుల పురంధ్రులసంగతి యందు 
సంస్పర్శ సుఖంబు నతిశయం బెవ్వరికిం గలుగు? నని యడిగిన వియత్తటినీ తనూజుం 'డివ్విషయంబున 
కొక్క యితిహాసంబు గలదు; విను మని యిట్లనియె. 286 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అట్టా చెప్పాడు; తత్‌= ఆయా; ప్రకారంబులు= పద్దతులు; బుద్దిగతంబులు= మనస్సులో 
నాటుకొనేటట్టు; చేసి కొమ్మనినన్‌= చేసికొమ్మనగా; కురుపతి= ధర్మరాజు (కౌరవవంశ శ్రేష్టుడు); పురుషుల= మగవారియొక్క; 
పురం(ధుల= స్తీలయొక్క; సంగతి+అందున్‌= కూడిక లోపల; సం స్పర్శ= మంచి స్పర్శకు సంబంధించిన; సుఖంబు+ 
అతిశయంబు= ఎక్కువ సౌఖ్యము; ఎవ్వరికిన్‌= ఎవరికి; కలుగున్‌?= ఉంటుంది?; అని అడిగినన్‌= అని ధర్మరాజు అడుగగా; 
వియత్‌= ఆకాశ; తటినీ= నది; తనూజుండు= కొడుకు (భీష్ముడు); ఈ విషయంబునకున్‌= ఈ సంగతికి; ఒక్క= ఒక; 
ఇతిహాసంబు= పూర్వగాథ; కలదు= ఉన్నది; వినుము; అని; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: లక్ష్మీనివాస స్థానాలు చెప్పి ఆయా విషయాలు మనస్సులో నిలుపుకోవయ్యా!” అని చెప్పగా, ధర్మరాజు 
మరల (ప్రశ్నించాడు. “స్త్రీపురుషుల రతిలో ఎవరి కెక్కువ సుఖ ముంటుంది?” అని. దానికి గంగకొడుకు ఇట్టా 
అన్నాడు. “ఒక కథ ఉన్నది చెప్పుతాను. దానివలన నీకు విషయం తెలుస్తుంది. వినుము అని కథ చెపుతున్నాడు. 


భంగాస్వనుం డను రాజు ప్రీయె కుమారులం గాంచిన ప్రకారము (సం.13-12-1) 


(ఈక 


“అనఘ! భంగాస్వనుం డనురాజు పుత్రార్థి । యె వజ్రి కప్రియం బగుమఖంబు 
సేసి, పుత్రుల సవిశేషుల నూర్వుర€ । గని, సంతసంబున. గ్రాలుచుండు; 
నాతడు వేటకై యరిగినచో వజ్రి । దిగ్‌భ్రాంతి పుట్టించి తేరకాండు 

సనునట్లు సేయ నజ్జనపతి యెక్కిన । తురగంబుతో నొంటి దూరమైన 


ఆ. కాన కేంగి, తృష్ణ గదిరిన, నలుగడ । నరసి, యొక్క పద్మసరసి గాంచి 
వెన్ను మును/గ హయము నన్నీర. దిగిచి, తా6। దనివు సొంపు మిగుల మునింగి లేచి. 287 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; భంగాస్వనుండు; అను రాజు= ఆ పేరుగల రాజు; పుత్ర+అర్థిఐ= కొడుకులను 
కోరి; వట్రికిన్‌= ఇంద్రుడికి; అప్రియంబు= ఇష్టంలేని; మఖంబు= యజ్ఞం; చేసి= నిర్వహించి; సవిశేషులన్‌= విశేషగుణ 
వంతులైన; పుత్రులన్‌= కొడుకులను; నూర్వురన్‌+కని= వందమందిని కని; సంతసంబునన్‌+(క్రాలుచున్‌+ఉండున్‌= సంతోషంతో 
ఉండేవాడు; ఆతండు= ఆ రాజు; వే(టకై= వేటకొరకు; అరిగినచోన్‌= వెళ్ళినపుడు; వ(జ్రి= ఇంద్రుడు; దిక్‌+(భ్రాంతి= దిశలు 
తెలియని అజ్ఞానం; పుట్టించి= కల్గించి; తేరకాండు= పిచ్చివాడు; చనునట్టు= వెళ్ళేవిధంగా; చేయన్‌= చేస్తే; ఆ+జనపతి= ఆ 
రాజు; ఎక్కిన= కూర్చున్న; తురగంబుతోన్‌= గుర్రంతో; ఒంటి= ఒంటరిగా; దూరమైన= దూరంగా ఉన్న; కానకున్‌= అడవికి; 
ఏంగి= వెళ్ళి; తృష్ట= దప్పిక; కదిరినన్‌= కలుగగా; నలుగడన్‌= నాలుగు దెసలు; అరసి= చూచి; ఒక్క పద్మసరసిన్‌= ఒక 
తామరలున్న చెరువును, కాంచి= చూచి; హయము= గుర్రం; వెన్ను= వీపు; మునుంగన్‌= మునిగేటట్టు; ఆ+నీరన్‌= ఆ నీటిలో; 
తిగిచి= లాగి; తాన్‌= తానూ; తనివు= తృప్తి; సొంపు= హాయి; మిగులన్‌= ఎక్కువ కాగా; మునింగి= నీట స్నానం చేస్తూ 
మునిగి; తేలి= పైకి వచ్చి. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 107 


తాత్పర్యం: ఒక రాజుండేవాడు. అతడి పేరు భంగాస్వనుడు. సంతానంకొరకు తపించి యజ్ఞం చేసి నూర్లురు 
కొడుకులను కన్నాడు. కాని, ఆ యజ్ఞం ఇంద్రుడికి ఇష్టంలేనిది కావటం వలన రాజు వేటకు వెళ్ళినపుడు ఇంద్రుడు 
అతడికి ఏ దిక్కు ఎటో తెలియని మాయ కల్లించాడు. ఆ రాజు పిచ్చిగా ఎటో దూరాన అడవులలోకి పోయి అక్కడ 
దప్పిక కలుగగా ఒక తామరల చెరువు చూచి, గుర్రాన్ని వీపుమునిగే టట్టు నీటిలోనికి లాగుతూ, తానూ మునిగి 
లేచాడు. 


క. భూనాథుండు తృష్ణ సెడం । బానక్రియ యాచరించి, భామినియై తన్‌ 

దాన కనుంగొని, విస్మయ । మూనెడుమదితోడ సరసి నొయ్యన వెడలెన్‌. 288 
ప్రతిపదార్థం: భూ= భూమికి; నాథుండు= పతి - భంగాస్వనుడు; తృష్ణ= దప్పిక; చెడన్‌= పోగా; పానక్రియ= త్రాగటం; 
ఆచరించి= చేసి; భామిని+ఐ= ప్రీ అయి; తన్‌+తాన= తనను తానే; కనుంగొని= చూచి; విస్మయము= ఆశ్చర్యం; ఊనెడు= 
కలిగే; మదితోడన్‌= మనస్సుతో; ఒయ్యనన్‌= నెమ్మదిగా; సరసిన్‌= చెరువులోనుండి; వెడలెన్‌= బయటకు వచ్చాడు; 


తాత్పర్యం: ఆ చెరువులో మంచినీళ్ళు త్రాగేసరికి రాజు (స్త్రీగా మారిపోయాడు. తనను తానే చూచికొని ఆశ్చర్యం 
పొంది బరువైన మనస్సుతో ఒడ్డుకు చేరాడు. 


విశేషం: భారతంలో శిఖండి కథలోవలె - ఇక్కడా లింగ పరిణామం చెందిన విషయం చెప్పబడింది. ఇది సాధ్యమేనని ఇవ్వాళ 
మనం పత్రికలలో చదవటమే కాక శాస్త్రీయంగా ఇది సత్యమే ననీ తెలిసికొంటున్నాం. ప్రతి (స్తీ పురుషులలో తల్లి అంశ సగం, 
తండ్రి అంశ సగం ఉంటుంది కనుక. ఇది సత్యమే. శాస్త్రీయమే. 


సీ, వెడలి, చింతించి, యీ యొడలితో నే భంగి । దురగంబు నెక్కుదు? బురజనంబు 
లేను బోయిన. జూచి యే మని తల(తురో? | పొల(తు లేమను వారొ? పుత్రు లేమి 
గాంగ నూహింతురో ? కానన యుండంగ । వచ్చునే? పోవంగ వలయు నెట్లు? 
నని విచారించి, పోయిన నెల్లవారును । నాశ్చర్య మందుచు నంత నంత. 


ఆ. గనుంగొనంగ, మంత్రిగణము రావించి దిగ్‌ । భ్రాంతి. దాను బోయి పద్మసరసి 
యందు మునిగి వనిత యగుట యెలింగించి | రాజ్యమున( దనూజరాజి నిలిపి. 289 


ప్రతిపదార్థం: వెడలి = బైటకు వచ్చి; చింతించి= ఆలోచించి; ఈ ఒడలితోన్‌= ఈ శరీరంతో; ఏ+భంగిన్‌= ఏ విధంగా; 
తురంగంబున్‌= గుర్రాన్ని; ఎక్కుదున్‌.= ఎక్కేది?; ఏను+పోయినన్‌= నేను ఇట్టా వెళ్ళితే; పురజనంబులు= నగరంలోని 
ప్రజలు; చూచి= (స్తీనైన నన్ను చూచి; ఏమి+అని తలంతురో?= ఏమనుకుంటారో?; పొలంతులు= భార్యలు; ఏమి+అనువారొ?= 
ఏమంటారో?; పుత్రులు=కొడుకులు; ఏమి కాంగన్‌= ఎట్టా ఊహింతురో?= ఊహిస్తారో; కానన్‌+అ= (అట్టా నగరానికి 
పోకుండా) అడవిలోనే; ఉండంగన్‌ వచ్చును+ఏ= ఉండవచ్చునా? ఎట్టు= ఏ విధంగానైనా; పోవంగన్‌ వలయున్‌= వెళ్లి తీరాలి; 
అని= ఈ విధంగా; విచారించి= తర్కించి, పోయినన్‌=పోగా; ఆశ్చర్యము= అబ్బురపాటు; అందుచున్‌= పొందుతూ; 
ఎల్లవారున్‌= అందరూ; అంతన్‌+అంతన్‌= అక్కడ కూడా బెరుకు బెరుకుగా; కనుగొనంగన్‌= తన్ను చూడగా; మంత్రిగణమున్‌= 
మం|(త్రిమండలిని; రావించి = పిలిపించి; దిగ్రాంతిన్‌= దిశాజ్ఞానం లేకుండా; తాను పోయి= తాను వెళ్ళి; పద్మసరసియందున్‌= 
తామరల చెరువులో; మునింగి= స్నానమాడి; వనిత= (స్త్రీ; అగుటన్‌= కావటం; ఎజింగించి= తెలిపి; రాజ్యమునన్‌= సింహాసనంమీద; 
తనూజ= కొడుకుల; రాజిన్‌= సమూహాన్ని (వందమంది కనుక సమూహం); నిలిపి= నియమించి. 


108 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఒడ్డుకు వచ్చి ఆలోచించటం ప్రారంభించాడు. ఈ శరీరంతో గుర్రాన్ని ఎట్టా ఎక్కేది ? ఇట్టా పోతే 
నగరంలో ప్రజలేమనుకుంటారో? నా భార్య లేమంటారో? కొడుకు లేవిధంగా ఆలోచిస్తారో? అని భావించి అడవిలో 
ఎట్లా ఉండటం?; ఏ విధంగా నైనా సరే నగరానికి పోక తప్పుదు అని నిశ్చయించుకొని వెళ్ళి, మం(త్రులందరినీ 
పిలిచి, తాను దిగ్రాంతినిపొందటం, చెరువులో మునగటం, (స్తీ కావటం, అంతా చెప్పి కొడుకులకు రాజ్య 
మప్పగించి (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: పద్యమంతా గజిబిజి ఆలోచనలు. అనిశ్చిత స్థితి. ఆ స్థితిలో ఉన్నవాడి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? పద్యం 
థ థి థ ౧ 

పద్యమంతా ఆ విధంగా వ్రాయటం వలన నడకపోయింది. పద్యం వచన వాక్యాలుగా విరిగిపోతున్నవి. ఆరువిధాల వాక్యాలుగా 
పాదాలు మలచటం శిల్పం. 
ఉ. కానకు నేగి తాపసుల. గాంచి, తపం బొనరింప, నం దొకం 

డా నలినాక్షి బొంది ప్రియు(డై నడచెం, గ్రమవృత్తి నందనుల్‌ 

దానికి. బుట్టి రిద్దబలదర్పులు నూర్వురు; వారి. గొంచు న 

థి 

మ్మానిని పూర్వ పుత్రక సమాజము పాలికి. బోయి, నెమ్మితోన్‌. 290 
ప్రతిపదార్థం: కానకున్‌= అడవికి; ఏంగి= పోయి; తాపసులన్‌= తపస్వులను; కాంచి= దర్శించి; తపంబు= తపస్సును; ఒనరింపన్‌= 
చేయగా; అందున్‌= ఆ తాపసులలో; ఒకండు= ఒకడు (పేరు చెప్పకుండా ఎవడో ఒకడు అనటం); ఆ నలిన+అక్షిన్‌= ఆ 
స్త్రీని; (పద్మాలసరసిలో మునగటంవలన గ్రీరూపం వచ్చింది కనుక తామరలవంటి నేత్రాలు కలవని అన్నాడు); పొంది= కలిసి; 
ప్రియు(డై= (ప్రేమకలవాడై; నడచెన్‌= (ప్రవర్తించాడు; (క్రమవృత్తిన్‌= (క్రమపర్యాయంగా; దానికిన్‌= ఆ (స్ర్తీకి; నందనుల్‌= 
కొడుకులు; ఇద్ద= శుద్దమైన; బల= బలంతో; దర్పులు= గర్వించినవారు; నూర్వురు= వందమంది; పుట్టిరి= పుట్టారు; 
వారినిన్‌+కొంచున్‌= వారిని తీసికొని; ఆ+మానిని= ఆ (స్త్రీ పూర్వపుత్రక సమాజము= ముందు పుట్టిన కొడుకుల సమూహం; 
పాలికిన్‌= దగ్గరకు; పోయి= వెళ్ళి; నెమ్మితోన్‌= సంతోషంతో. 


తాత్పర్యం: అడవికి పోయి అక్కడ మునుల దగ్గర తపస్సు చేస్తుండగా ఆమెను ఒకడు (ప్రేమించాడు. తత్సలితంగా 
ఆమెకు గొప్ప బలవంతులు వందమంది కొడుకులుపుట్టారు. తాను రాజుగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకుల దగ్గరకు 
వారిని తీసికొనిపోయి సంతోషంతో. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. తనకు నొక్క తాపసుండు ప్రియుం డగుటయు, వానివలన నత్తనయశతంబు జనియించుటయు 
నెటింగించి. 291 


ప్రతిపదార్థం: తనకున్‌; ఒక్క తాపసుండు= ఒక తపస్వి; ప్రియుండు= భర్త; అగుటయున్‌= కావటం వలనను; వానివలనన్‌= 
ఆ తాపసుడి ద్వారా; ఆ+తనయ శతంబు= ఆ నూర్లురు కొడుకులు; జనియించుటయున్‌= పుట్టటం; ఎజింగించి= తెలిపి. 


తాత్సర్యం: తనకు ఒక తపస్వి ప్రియుడైనాడనీ, అతడివలన ఆ నూరుగురు కొడుకులు కలిగారనీ చెప్పి. 


క 'మగతనమునాండు మీరున్‌ | మగువతనము నపుడు వీరు నాయం దుదయం 
బగుటను దోడంబుట్టువు । లగుదురు; ధర వంచి కుడువు. డందటు' ననుడున్‌. 292 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 109 


ప్రతిపదార్థం: మీరున్‌= మిరు; మగతనమునాండు= నేను మగవాడుగా ఉన్నపుడు; వీరు; మగువతనమునపుడు= నేను 
ఆడదానిగా ఉన్నప్పుడు; నాయందున్‌= నాకు; ఉదయంబు+అగుటను= పుట్టటంవలన; తోడంబుట్టువులు= అన్నదమ్ములు; 
అగుదురు= (వీరుమీరు) అవుతారు; ధరన్‌= రాజ్యాన్ని; పంచి= పంచుకొని, అందణున్‌= అంతా; కుడువుండు= అనుభవించండి; 
అనుడున్‌= అనగా. 


తాత్పర్యం: నేను మగవాడుగా ఉన్న రోజుల్లో మీరు పుట్టారు. స్త్రీగా ఉన్నపుడు వీరు జన్మించారు. కనుక మీరంతా 
తోబుట్టువులు. అందుచేత ఈ రాజ్యాన్ని అందరూ సమానంగా పంచుకొని అనుభవించండి, అనగా. 
క. భ్రాతృస్నేహము గల్గి య । రాతులు భయమందంగా ధరారాజ్యము సం 

ప్రీతి ననుభవించిరి జను | లాతతహర్షమున బొంద నందటు నెమ్మిన్‌. 293 
ప్రతిపదార్థం: భబ్రాతృస్నేహము= అన్నదమ్ముల అనురాగం; కల్లి= పొంది; అరాతులు= శత్రువులు; భయము+అందంాన్‌= 
భయపడగా; జనులు= ప్రజలు; ఆతత= విస్తారంగా; హర్షమునన్‌; పొందన్‌= సంతోషించగా; అందజున్‌= అంతా; నెమ్మిన్‌= 
సంతోషంతో; ధరారాజ్యము= భూసా(మాజ్యము; ట్రీతిన్‌= (ప్రేమతో; అనుభవించిరి= అనుభవించారు. 
తాత్పర్యం: అంతా అన్నదమ్ములై కలిసి మెలిసి రాజ్యాన్ని పంచుకొని శత్రువులు భయపడేటట్లుగా, ప్రజలు 
సంతోషమును పొందగా, హాయిగా పాలించారు. 
తే. దానిం గని, పాకశాసను( 'డేను వీని | కహితముగ( జేయ నిది హితమై ఘటించె 

నధిక పుత్రసమృద్ధి రాజ్యాభివృద్ధి; నిమ్మహీపతి సమ్మదం బినుమడించె. 294 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ విషయం లేదా ఆమెను; కని= చూచి; పాకశాసనుండు= పాకుడను రాక్షసుడిని చంపినవాడు - 
ఇంద్రుడు; ఏను= నేను; వీనికిన్‌= వీడికి; అహితముగన్‌= అశుభమని; చేయన్‌= చేస్తే; హితము+ఐ= శుభమై; ఘటించెన్‌= 


ఒనరింది; అధిక= ఎక్కువ; పుత్రై కుమారుల; సమృద్ది= సంపదయు; రాజ్య+అభివృద్ది= రాజ్యం పెంపుదల కారణంగా; 
ఈ+మహీపతి= ఈ రాజుయొక్క; సమ్మదంబు= సంతోషం; ఇనుమడించెన్‌= రెట్టింపైనది. 


తాత్సర్యం: జరిగిన విషయమంతా చూచి ఇంద్రు డనుకొన్నాడు. “వీడికి అశుభం చేద్దామనుకొంటే అదంతా వీడికి 
మేలైనదే. రాజ్యంతోపాటుగా సంతానాభివృద్దీ అయినది కనుక వీడికి సంతోషం రెండింతలైనది' అని. 


వ. దీని విఘటింపం జేయుదు' నని భూసురాకారుండై వచ్చి పూర్వులం గాంచి. 295 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ సమృద్ధిని; విఘటింపన్‌+చేయుదును= నాశనం చేస్తాను; అని; భూసుర+ఆకారుండు+ఐ= 
బ్రాహ్మణ రూపంలో; వచ్చి; పూర్వులన్‌= మొదటి సంతానాన్ని; కాంచి= చూచి. 


తాత్పర్యం: ఈ సమృద్ధిని నాశనం చేస్తాను” - అని బ్రాహ్మణరూపంలో వచ్చి, మొదటి సంతానాన్ని చూచి. 


క. ఆ రాజకుమారుల మతి । నీరసము జనించునట్టు లెక్కడి జనకుం? 
డేరికినేనియు. బుట్టిన । వారిం దోబుట్టువులుగ వల్వం జనునే?”' 296 


110 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ రాజకుమారుల= మొదటి సంతానమైన ఆ రాజుకొడుకుల యొక్క; మతిన్‌= మనస్సులో; ఈరసము= 
అసూయ; జనించునట్టులు= పుట్టేటట్లుగా; ఎక్కడి జనకుండు= ఎక్కడ తండ్రి?; ఏరికిన్‌+ఏనియున్‌= ఎవడికో (తండ్రి ముని 
కనుక తర్వాతి వారికి); పుట్టిన= జన్మించిన; వారిన్‌= వారలను; తోయబుట్టువులుగన్‌= తమ్ములుగా; వల్వన్‌= డేమించ; 
చనునే?= చెల్లుతుందా? (కుదరదు). 


తాత్సర్యం: ఆ రాజు మొదటి సంతానం మనస్సులో అసూయ పుట్టేట్టుగా అన్నాడు. ఈ పిల్లలకు తండ్రి ఎవడో? 
ఆ సంతానం మీకు తోబుట్టువు లనుకొనటం వెర్రికాదా?” అని. 


వ. అని మణియు, ననేక ప్రకారంబులం జెప్పి, వార లెటుంగకుండ నపరకుమారకుల కడకు నేంగి యితకరి 
మాటలమొత్తంబుల వారలచిత్తంబులను గలంచిె. 297 


ప్రతిపదార్థం: అని; మజియున్‌= ఇంకా; అనేక ప్రకారంబులన్‌= అనేక రకాలుగా; చెప్పి= పూసగుచ్చినట్టు చెప్పి; వారలు= 
మొదటి సంతానం; ఎణుంగకుండన్‌= తెలియకుండా; అపర= రెండో; కుమారకుల= కొడుకుల; కడకున్‌= దగ్గరకు; ఏంగి= 
పోయి; ఇతకరి= హితం కలిగించే, మాటల= వాక్కులయొక్క; మొత్తంబులన్‌= సమూహంతో; వారల= రెండో సంతానంయొక్క; 
చిత్తంబులను= మనస్సులను; కలంచెన్‌= కలతపెట్టాడు. 


తాత్సర్యం: ఇంకా చెప్పవలసిన రీతులలో అనేకం చెప్పి, వారికి తెలియకుండా రెండో సంతానం దగ్గరకుపోయి 
చుట్టంవలె మెత్తనిమాటలతో వారి మనస్సులనూ కలతపరచాడు. 


విశేషం: అనేక ప్రకారంబులన్‌-సామాన్యంగా వచనంలో తిక్కన గారిట్లా వ్రాస్తే మూలంలో అనేక శ్లోకా లుంటా యని అర్థం. 
(3) ౧ (53. 
వాటిని పండితులు చూచుకొనవచ్చునన్న సూచనమేరకు ఇట్టా వ్రాయటం ఆ మహానుభావుడి అనువాద పద్దతులలో ఒకటి. 


క. అనిమిషవరు. డివ్విధమున; | జనియింపంగ. జేసి. బగ; యసంగతు లై వా 


రును దెగి, యొండొరువులతో । ననిం బెట్టుగ జేసి చచ్చి రందటు నధిపా! 298 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా! ధర్మరాజా! ఈ+విధమునన్‌= ఈ విధంగా; అనిమిషవరుండు= దేవతలరాజు (అనిమిషు= 
నిమిషం - అంటే కనురెప్పపాటు లేనివారు దేవతలు); పగ= వైరాన్ని; జనియింప(గన్‌= పుట్టేటట్వు; చేసెన్‌= చేశాడు; 
వారునున్‌= ఆ రాజకుమారులంతా; తెగి= (కోపంతో) ఏపురేగి; అసంగతులు+ఐ= స్నేహం పోగొట్టుకొని; అనిన్‌= యుద్దం; 
ఒండొరువులతోన్‌= పరస్పరం; బెట్టుగన్‌= తీవ్రంగా చేసి; అందజున్‌= అంతా; చచ్చిరి= చనిపోయారు. 


తాత్పర్యం: ధర్మరాజా! ఇంద్రుడు పెట్టిన కుంపటితో రాజకుమారులు తమ మధ్య స్నేహాన్ని పోగొట్టుకొని 
శత్రువులైనారు. యుద్దం తీవ్రంగా చేసికొని, చచ్చారు. 


విశేషం: లోకంలో బెట్టు అనే మాటను వాడు చాలా బెట్టుసరి మనిషి అన్న పదం వాడుకలో ఉన్నది. వానలు లేక పొలం 
బెట్టు తీసింది. అన్న ప్రయోగంలో కఠినమని అర్హం. ఈ అర్ధంలో బెట్టు వేరు. 
లు థి థ లు 


ఉ. చచ్చిన నత్తపస్విసతి సన్నులు మోమును మోదికొంచు. బై 
వెచ్చని కన్ను నీ రడర, వీడిన వేనలితోడం బెల్ల వా 
పుచ్చి, తనూజులం బనువ6 బొంచి కనుంగొని పోయె విప్తు డై 
యచ్చటికిన్‌ సురాధిపతి; యాతని. జూచి లతాంగి వెక్కుచున్‌. 299 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 111 


ప్రతిపదార్థం: చచ్చినన్‌= చస్తే; ఆ+తపస్విసతి= ఆ మునిభార్య; చన్నులున్‌= రొమ్ములు; మోమునున్‌= ముఖం; మోదికొంచున్‌= 
కొట్టుకొంటూ; పైన్‌= రొమ్ములపైన; ముఖానికీ పైన; వెచ్చని= వేడి; కన్నునీరు= కన్నీరు; అడరన్‌= వ్యాపించగా; వీడిన= 
చెదరిన; వేనలితోడన్‌= జడలతో; పెల్చన్‌= పెద్దగా; వా= వాక్కు (ఏడ్పు); పుచ్చి= అరిచి; తనూజులన్‌= కొడుకులను గూర్చి; 
పనువన్‌= ఏడ్వగా; పొంచి= చాటునజఉండి; కనుంగొని= చూచి; సుర+అధిపతి= దేవతల రాజు; విప్రుండు+ఐ= (బ్రాహ్మణుడై; 
అచ్చటికిన్‌= ఆమె దగ్గరకు; పోయెన్‌= వెళ్ళాడు; లతాంగి= గస్తీ; అతనిన్‌+చూచి= అతడిని చూచి; వెక్కుచున్‌= వెక్కిపడుతూ 
(వెక్కివెక్కిపడి ఏడ్వటం - వ్యవహారంలోమాట). 


తాత్సర్యం: కొడుకులంతా చావగా తల్లి రొమ్మూ, మొగమూ బాదుకొంటూ వాటిమీద కన్నీళ్ళు కారగా, జడముడి 
ఊడిపోగా, పెద్ద గొంతుకతో కొడుకులను పేరుపేరున తలచుకొంటూ ఏడుస్తూ ఉండగా, చాటున నుండి చూస్తున్న 
ఇంద్రుడు బ్రాహ్మణరూపంలో ఆమెను సమీపించాడు. ఆమె ఇంకా వెక్కి వెక్కి పడుతూ, (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


విశేషం: అలం: స్వభావోక్తి. తల్లి దుఃఖవర్షన యథార్థంగా చిత్రించబడటం చూడవచ్చును. 


ఆ. కరుణ మొగమునందు. గనుంగొని, తాను ము । నృర్ది వేట వోవు టాదిగాంగ 

సకల సుతులు నాజి జచ్చుట తుదియు గ। గలుగు వర్తనంబు దెలియ బలికి. 300 
ప్రతిపదార్థం: కరుణ= జాలి; మొగమునందున్‌= అతడి ముఖంలో; కనుంగొని= చూచి; తాను= భంగాస్వనుండు; మున్ను= 
పూర్వం; అర్థిన్‌= కోర్కెతో; వేటపోవుట= వేటకైపోవటం; ఆదికాంగన్‌= మొదలుకొని; సకల, సుతులు= కొడుకులంతా; ఆజిన్‌= 


యుద్దంలో; చచ్చుట= చావటం; తుదియుగన్‌= ముగింపు కాగా; కలుగువర్తనంబు= జరిగిన కథనంతా; తెలియన్‌ పలికెన్‌= 
అతడికి తెలిసేటట్టుగా చెప్పింది. 


తాత్సర్యం: అతడి ముఖంలో తనపట్ల కనబరుస్తున్న జాలిని చూచి తాను పూర్వం రాజుగా ఉన్నపుడు వేట కేగిన 
దగ్గరనుండి కొడుకులంతా చచ్చినదాకా జరిగిన కథనంతా చెప్పింది. 


క. విని, యత. డే నింద్రుండ, నా కనిష్ట మగు క్రతువు. జేసి; తది హేతువుగా 

నిను. బజచితి నిత్తెఐ(గుని | ననుటయు, సంభ్రమ సమేతమైన భయమునన్‌. 301 
ప్రతిపదార్థం: విని= విన్నాక; అత(డు= వాడు; ఏన్‌= నేను; ఇంద్రుండన్‌= దేవతలరాజును; నాకున్‌; అనిష్టము+అగు= 
ఇష్టంలేని; (క్రతువున్‌= యజ్ఞం; చేసితి(ఏ)= చేశావు; అది హేతువుగాన్‌= అది కారణంగా; నినున్‌= నిన్ను; ఈ+తెజంగునన్‌= 
ఈ విధంగా; పజచితిన్‌= పరుగెత్తించాను (కష్టాలు పెట్టాను); అనుటయున్‌= అనటంతోనే; సంభ్రమ= తొట్రుపాటుతో; 
సమేతము+ఐన= కూడిన; భయమునన్‌= భయంతో. 


తాత్సర్యం: విని 'నేను ఇంద్రుడను. నాకిష్టం లేని యజ్ఞం చేసినందువలన ని న్నీ విధంగా కష్టపెట్టాను'. అనటంతోనే 
ఆమె తొట్రుపాటుతో కూడిన భయంతో. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. ఇల జాంగి మొక్కి'యటు తన । యులకై సమ్మూఢబుద్ది నొనరించితి( ద 
ప్పలఘు దయం జూడు; నీ కేం జలమునకుం బాత్రమే విశాలయశోర్టీ!' 302 


112 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇలన్‌= నేలపై; చాంగి= సాష్టాంగపడి; మొైక్కి= నమస్కరించి; తనయులకై= కొడుకులకొరకు; అటు= ఆ 
విధంగా; సమ్మూఢ= మూర్థమైన; బుద్దిన్‌= ఆలోచనతో; తప్పు= దోషం; ఒనరించితిన్‌= చేశాను; అలఘు= గొప్ప; దయన్‌= 
కరుణతో; చూడు= చూడుము; నీకున్‌; ఏన్‌= నేను; చలమునకున్‌= పట్టుదలకు; పాత్రమే= తగిన వ్యక్తినా; విశాల= 
అనంతమైన; యశః+అర్థీ!= కీర్తిని కోరేవాడా! 


తాత్సర్యం: 'గొప్పకీర్తి గల నీకు నేనా దొరికాను? కొడుకులకొరకు చేసిన తప్పునకు నా కింత శిక్ష విధించాలా? 
గొప్ప మనసుతో కరుణించుము”. 
వ. అని రామయై యున్న రాజన్యుండు, దైన్యంబు దోంపం బలికిన, బలసూదనుండు ప్రసన్నుండై. 303 


ప్రతిపదార్థం: అని; రామఐ= స్త్రీగా ఉన్న; రాజన్యుండు= రాజు; దైన్యంబు= దీనత్వం; తోయపన్‌= కన్పించేటట్టు; పలికినన్‌= 
ఇ న్‌ c3 
చెప్పితే; బలసూదనుండు= బలుడన్న రాక్షసుడిని చంపిన ఇంద్రుడు; ప్రసన్నుండు+ఐ= దయ కలవాడై. 


తాత్సర్యం: (స్తీ రూపంలో రాజు ఆ విధంగా ఏడ్చేసరికి ఇంద్రుడు (ప్రసన్నుడైనాడు. 


ఇంద్రుడు భంగాస్వనునకు( గోరిన వరంబు లిచ్చి యనుగ్రహించుట (సం.13-12-38) 


(ఈక 


“ఇచ్చెద6 గొందటి; నెత్తజిం గాంచిన |; తనయుల నొసంగుదు ననిన నతండు 
'కాంతనై యుండి యే గనిన వారల నిమ్ము । దేవ!” నావుడు. దొల్లి నీవు గన్న 
ప్రజల నే లడుగవు? నిజము సెప్పుము నాకు” । ననియెం బురందరుం డవ్విభుండు 
వెడసిగ్గుపాటుతో. 'పడంతుల కర్షిలి | బిడ్డలదెస( గడు బెద్ద్ది యనిన 


తే. “సత్యవాది వైతి సకలతనూజులు । బ్రదికి నెగడువారు భామినీత్వ 
దైన్య ముడిపి పురుషతయు నిత్తు నీ కని । పాకశాసనుండు వల్కె నధిప! 304 


ప్రతిపదార్థం: అధిప!= ధర్మరాజా! పురందరుండు= ఇంద్రుడు; కొందణజన్‌= కొంతమందిని; ఇచ్చెదన్‌= (బ్రతికిస్తాను; 
ఎత్తజీన్‌= ఏ సమయంలో; కాంచిన= కన్న; తనయులన్‌= కొడుకులను; ఒసంగుదున్‌= ఇచ్చెదను; అనినన్‌= అనగా, అంటే; 
అతండు= భంగాస్వనుడు; కాంతనై ఉండి= 'స్రీనై ఉండి; ఏన్‌= నేను; కనిన= కన్నట్టి; వారలన్‌= వారిని; ఇమ్ము= ఇవ్వు; దేవ= 
స్వామీ!; నావుడున్‌= అనగా; తొల్లి= అంతకుముందు; నీవు; కన్న= కన్నట్టి; ప్రజలన్‌= సంతానాన్ని; ఏల?= ఎందుకు; 
అడుగవు= అడగలేదు; నిజము చెప్పుము= సత్యం చెప్పుము; నాకున్‌; అనియెన్‌= ఇం(ద్రుడన్నాడు; ఆ+విభుండు= ఆ రాజు; 
వెడ= కొంచెం; సిగ్గుపాటుతోన్‌= సిగ్గుతో; పడంతులకున్‌= (స్త్రీలకు; బిడ్డలదెసన్‌= బిడ్డలమీద; అర్మిలి= (ప్రేమ; కడున్‌= మిక్కిలి; 
పెద్ద= ఎక్కువ; అనినన్‌= అనగా; పాకశాసనుండు= ఇంద్రుడు; సత్యవాదివి= నిజం చెప్పేవాడివి; ఐతి(వి)= ఐనావు; సకల 
తనూజులు= కొడుకులంతా; (బ్రదికి= జీవించి; నెగడువారు= వర్ణిల్లగలరు; భామినీత్వదైన్యమున్‌= (స్రీత్వంవలన కలిగిన 
దీనత్వం కూడా; ఉడిపి= పోగొట్టి; పురుషతయున్‌= మగతనాన్ని కూడా; నీకున్‌; ఇత్తున్‌= ఇస్తాను; అని పలికెన్‌= అని అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఇంద్రు డన్నాడు; 'చచ్చినవారిలో కొందరిని బ్రతికిస్తాను. ఎవరిని కోరుకొంటావో చెప్పుము” 
అంటే అతడన్నాడు. 'నేను (స్త్రీగా ఉండి కన్నవారి నిమ్ము” అని. “ముందరి బిడ్డల నెందు కడగలే' దని ఇంద్రుడంటే 
- అత డన్నాడు "స్త్రీకి పిల్లలమీద (పేమ ఎక్కువ కదా! అందుకని” అని కొంచెం సిగ్గుపడుతూ అంటే- ఇంద్రుడు 
'నీవు నిజం చెప్పావు. కనుక నీ కొడుకులందరినీ బ్రతికించి ఇస్తాను. అంతేకాక నీకు మగతనాన్ని కూడా ఇస్తాను” 
అని చెప్పాడు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 113 


క. విని, యజ్ఞగతీనాథు(డు । 'దనయుల నందటిను నీదుదయం. బడసితి; నే 

వనిత నయి యిట్ల యుండెద | ననఘా యివ్వరము నొసంగు మని పల్ముటయున్‌. 305 
ప్రతిపదార్థం: ఆ+జగతీనాథుడు= ఆ రాజు (జగత్తు= ప్రపంచం, రాజ్యం); విని; నీదు= నీయొక్క; దయన్‌= దయతో; 
తనయులన్‌= కొడుకులను; అందణిన్‌= అందరినీ; పడసితిన్‌= పొందాను; నేన్‌= నేను; వనితన్‌+అయి= (స్రీనై; ఇట్ల+ఉండెదన్‌= 


ఇదేవిధంగా ఉంటాను; అనఘా!= పుణ్యాత్ముడా!; -ఈ+వరము= ఈ వరం; ఒసంగుము= ఇమ్ము; అని; పల్కుటయున్‌= 


అనగా. 


తాత్సర్యం: ఆ రాజు ఇంద్రుడి మాటలు విని నీ దయవలన నాకు కొడుకు లందరూ దక్కారు. కాని నన్నిట్లాగే 
స్తీగానే ఉండనిమ్ము. ఈ వరం చాలు” అని అన్నాడు. 


వ. విస్మితుండై యింద్రుండు 'దీనికిం గతం బేమి యని యడిగిన నా భంగాస్వనుం డిట్లనియె. 306 


ప్రతిపదార్థం: ఇంద్రుండు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడి; దీనికిన్‌= నీ వడిగిన దానికి; కతంబు= కారణం; ఏమి?= 
ఏమిటి?; అని; అడిగినన్‌= అడుగగా; ఆ భంగాస్వనుండు; ఇట్లు అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇంద్రుడు ఆశ్చర్యపడి *' ఈ విధంగా నీవు అడగటానికి కారణ మేమి?” టని అడిగాడు. దానికి 
భంగాస్వనుడు ఈ విధంగా పలికాడు. 


క 'సురతంబునం గడు నెక్కుడు । పురుషులకంటెను సుఖంబు పొలంతులకు, సురే 

శ్వర! యట్లగుటను నాకీ | వెరవున రమియించి నిలువ వేడుక గలిగెన్‌.' 307 
ప్రతిపదార్థం: సుర+ఈశ్వర!= దేవతలకు రాజా!; పొల(తులకున్‌= (స్రీలకు; సురతంబునన్‌= రతిలో; కడున్‌= మిక్కిలి; 
సుఖంబు= సుఖం; ఎక్కుడు= ఎక్కువ; అట్టు= ఆ విధం; అగుటను= కావటంవలన; నాకున్‌; ఈ వెరవునన్‌= -ఈః 
ఉపాయంతో; రమియించి= సుఖించి; నిలువన్‌= బ్రదకటానికి; వేడుక= కోరిక; ఉత్సాహం; కలిగెన్‌= కలిగింది. 
తాత్సర్యం: 'ఇంద్రా! రతిలో పురుషులకంటె స్రీలకు సుఖ మెక్కువ కనుక నే నదే రీతిగా స్రీనై సుఖించాలని 
ఉత్సాహపడుతున్నాను.' 
ఆ. అనిన, నట్టులేని నౌం గాక, యిమ్మెయి । విపుల సౌఖ్య మొంది, విహరణంబు 

సలిపి నిలువు' మనుచు, శక్రుండు సనియె భం । గాస్వనుండు. బ్రీతి నట్ల యుందె'. 308 
ప్రతిపదార్థం: అనినన్‌; శక్రుండు= ఇంద్రుడు; అట్టులు+ఏని= అలాగైతే; బౌన్‌+కాక= సరే అట్లాగే; ఈ+మెయిన్‌= ఈ 
విధంగా (్తీవై); విపుల= విస్తారమైన; సౌఖ్యము+ఒంది= సుఖాలు పొంది; విహరణంబు సలిపి= విహరించి; నిలువుము= 
(బ్రతుకుము; అనుచున్‌= అంటూ; చనియెన్‌= పోయాడు; భంగాస్వనుండున్‌= ఆ రాజుకూడా; పీతిన్‌= సంతోషంతో; 
అట్టు+అ= అదే విధంగా; ఉండెన్‌= ఉన్నాడు. 
తాత్సర్యం: అని అనగా విని ఇంద్రుడు 'అట్టాగా! సరే! నీ వట్టాగే ఉండి సుఖించుము' అని దీవించి వెళ్ళిపోయాడు. 
భంగాస్వనుడు కూడా స్రీగానే ఉండిపోయాడు. 


114 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పి భీష్ముండు 'పాండవాగ్రజా! దీన నీయడిగిన యర్ధంబు దెలిసికొ' మ్మనిన, నమ్మనుజపతి 'బహువిధము 
లగు ధర్మంబులు భవత్పసాదంబున వినుచున్నవాండ; నవియెల్లను జన్మ మరణాది దుఃఖంబులం బాపంజాలునే? 
యనేక జననీ జనకులకుం బుట్టుచు సంసార చక్రంబునం దిరుగంజాల; గర్భ్ణవాసంబన నరకంబన భేదంబు 
గలదె? సచరాచరంబైన యిజ్ఞగం బస్టిరం; బట్లుంగాక దీని విషాన్నంబు చందముగా( గనియెద; భవమోక్షణం 
బగు వైష్టవధర్మం బుపదేశింపవే! యది యీ యుగంబునం దిరోహితం బగుట కృష్ణద్వైపాయనుండు సెప్పె; మీ 
యనుగ్రహంబుల నెలింగెద; భవదీయ చరణంబులు శరణంబులుగా( బ్రసన్నుండ నైతి నని ప్రార్థించిన 
నమ్మహాత్ముండు 'పగతురం దెగటార్షి పేర్షి పూజ్యంబగు సామ్రాజ్యంబు గైకొని, తదీయంబు లగు సుఖంబు 
లనుభవించుచుండుట గీడుగా. జూడం గురుకుల చూడా మణియగు నీకుం జను(గాక, యౌవనస్టు లగు 
రాజ్య పదస్థుల తలంపుల చొప్పె యిది? మిథిలాపతియగు జనకుండుం బోలెం బలికెద' వని యుపలాలించి 


యమ్మహీపాలున కిట్లనియె. 309 


ప్రతిపదార్థం: అని చెప్పి= అనివచించి; భీష్ముడు; పాండవ+అ(గ్రజా!= పాండవులలో పెద్దవాడా!; ధర్మరాజా!; నీ అడిగిన= 
పడవడిగిన్‌ః అర్థంబు= అర్థాన్ని; దీనన్‌= ఈ కథ ద్వారా; తెలిసికొమ్ము= తెలిసికొనుము; అనినన్‌= అనగా; ఆ మనుజపతి= 
ఆ రాజు; బహువిధములు+అగు ధర్మంబులు= అనేక ధర్మాలను; భవత్‌= నీయొక్క; ప్రసాదంబునన్‌= దయతో; వినుచున్నవా( 
డన్‌= వింటున్నాను; అవి ఎల్లనున్‌= అవన్నీ; జన్మ= పుట్టుక; మరణ= చావు; ఆది=మొదలైన; దుఃఖంబులన్‌= దుఃఖాలను; 
పాపన్‌+చాలునే?= పోగొట్టునా? అనేక= చాలామంది; జననీ= తల్లులకు; జనకులకున్‌= తండ్రులకు; పుట్టుచున్‌= జన్మలెత్తుతూ; 
సంసారచ(క్రంబునన్‌= పుట్టుక చావులతో గూడిన సంసారమనే చక్రంలో చిక్కుకొని; తిరుగన్‌+చాలన్‌= తిరగలేను; 
గర్భవాసంబు+అనన్‌= కడుపులో ఉండటం అనగా; నరకంబు= నరకము; అనన్‌= అంటే; భేదంబు కలదె?= భేద మున్నదా?; 
సచర+ఆచరంబు= కదలెడివి, కదలనివి అయిన వానితో కూడినదైన; ఈ+జగంబు= ఈ లోకం; అస్థిరంబు= స్థిరంగా 
ఉండనిది; అట్టుంగాక= అందువలన; దీనిన్‌= దీనిని; విష+అన్నంబు= విషం కలిపిన అన్నం; చందముగాన్‌= వలె; కనియెదన్‌= 
చూస్తాను; భవ= జన్మ; మోక్షణంబు+అగు= తప్పించునట్టి; వైప్లవధర్మంబు= విష్ణువే దైవమని చెప్పే మార్గం; ఉపదేశింపవే!= 
బోధించవా!; అది= ఆ ధర్మం; ఈ యుగంబునన్‌= ఈ ద్యాపరయుగంలో; తిరోహితంబు= అదృశ్యం; అగుట= కావటం; 
కృష్ణద్వైపాయనుండు= వ్యాసమహర్షి చెప్పెన్‌; మీ అనుగ్రహంబులన్‌= మీ దయతో; (ఇక్కడ బహువచనం లోకంలో వాడటం 
లేదు. కాబట్టి మిక్కిలి దయతో అని చెప్పుకొనాలి); ఎజీంగెదన్‌= తెలిసికొంటాను; భవదీయ= మీ; చరణంబులు= పాదాలు; 
శరణంబులుగాన్‌= దిక్కుగా; ప్రపన్నుండను= భక్తుడను; ఐతిని; అని; ప్రార్థించినన్‌= మిక్కలి కోరగా- వేడుకొనగా; 
ఆ+మహా+ఆత్ముండు= ఆ విశాలమైన హృదయం కలవాడు (ఎవడు తనను విశ్వంలో, విశ్వాన్ని తనలో దర్శించగలడో వాడే 
గొప్ప ఆత్మ కలవాడు); పగతురన్‌= శత్రువులను; తెగటార్చి= నరికి; పేర్చి= వర్షిల్లి; పూజ్యంబు= వవిత్రమైన; సామ్రాజ్యంబు= 
గొప్పు రాజ్యం; కైకొని= పాంది; తదీయంబులు= దానికి నంబంధించిన; నుఖంబులు=సౌాఖ్యాలు, భోగాలు; 
అనుభవించుచున్‌+ఉండుట= అనుభవించటం; కీడుగాన్‌= ఆపదగా; చూడన్‌= చూడటం; కురుకుల= కురువంశానికే; 
చూడామణి= తలపై పెట్టుకొనే మణి; అగు నీకున్‌= అయిన నీకు; చనున్‌గాక!= చెల్లుగాక! యౌవనస్ట్థులు= యువకులు; 
రాజ్యపదస్థుల= రాజ్యపాలన అందున్నవారి (యౌవరాజ్య పట్టాభిషిక్తులైనవారి); తలంపుల చొప్పె?= ఆలోచనల పద్దతియా? 
ఇది= నీవు చెప్పింది; మిథిలాపతి= మిథిలారాజ్య పాలకుడైన; జనకుండున్‌+పోలెన్‌= జనకుడివలె; పలికెదవు= చెప్పుతున్నావు; 
అని; ఉపలాలించి= ముద్దుచేసి; బుజ్జగించి; ఆ+మహీపాలునకున్‌= ఆ భూమిపతితో. 


తాత్సర్యం: ఈ కథవలన నీవడిగిన అర్థం తెలిసికొనుము” అని భీష్ముడనగా విని ధర్మరా జన్నాడు. 'మహాత్మా! 
నీ వలన ఎన్నో ధర్మాలు వింటున్నాను. చావు పుట్టుకల చక్రంలో పడి తిరుగుతూ ఎన్నిసార్లు జన్మించాలి? నాకీ 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 115 


బంధం వద్దు. తల్లి కడుపులో ఉండటమంటే నరకవాసమే కదా! కనుక విష్ణుభక్తిని బోధించుము. నీ పాదాలే నాకు 
దిక్కు అని ప్రార్థించేసరికి భీష్ము డన్నాడు. నాయనా! నీ మాటలు చూస్తే ఎవరో జనకమహారాజు మాటలుగా 
ఉన్నాయిరా! లేకపోతే ఇంత సామ్రాజ్యం పొంది కూడా ఆ భోగాలు వద్దనుకొనటం సామాన్యమా? నీవు 
కురువంశోద్దారకుడవయ్యా!' అని మెచ్చుకొని ఇట్లా అన్నాడు. 


క. 'పురుషాతిగ యై తోంచును, । నిరూపణము సేయ నూంది నిర్దేశింపన్‌ 
వెరవుపడక, శాశ్వతసుఖ । భరితత, నిర్వాణ మనంగంబడు. బ్రకృతి నృపా! 310 
ప్రతిపదార్థం: నృపా= రాజా! నిర్వాణము= మోక్షం; అనంగన్‌+పడు= అనబడే; (ప్రకృతి= వ్యక్త, అవ్యక్త రూపిణి అయిన 


ప్రకృతి; పురుష+అతిగ+ఐ= పురుషుడికంటె మించినదై; తోంయను= ప్రకాశిస్తుంది; నిరూపణము చేయన్‌= నిరూపించుటకు; 
ఊం.ది= నొక్కి; నిర్దేశింపన్‌= వ్యాఖ్యానించుటకు; వెరవుపడక= అంతు చిక్కక; సుఖ భరితత= నశించని సుఖంతో నిండినదై. 


తాత్సర్యం: శాశ్వతసుఖం పేరే మోక్షం. అదే నిర్వాణం. అది పురుషుడికంటె అధికమైన (ప్రకృతి అనబడుతుంది. 
దానిని నిర్దేశించటానికిగానీ, “ఇది' అని చెప్పటానికి గానీ, చూపటానికి గానీ, తర్కించటానికి గానీ వీలుపడదు. 


విశేషం: ప్రకృతి, పురుషులు సాంఖ్యయోగంలోనివి. (ప్రకృతి, పురుషు లనేకంగా ఉంటారని సాంఖ్యులు చెప్పారు. తర్వాత 
వచ్చిన వేదాంతులు దీన్ని ఖండించారు. ఈ సాంఖ్యయోగం గీతలోనూ చెప్పబడింది. ఈ సిద్దాంత స్థాపకుడు కపిలమహర్షి 
ఆయన 5000 సంవత్సరాల (క్రితం వాడని చెప్పుతారు. 


క. ప్రకృతులు పె; క్కన్నింటికి । నకృతి యనం జనిన యదియ యాద్య; మహీపా 

లక! పురుషరూపిణియు నై । వికృతిం బొరయదు వివేకవిజ్ఞాత యగున్‌. 311 
ప్రతిపదార్థం: మహీపాలక!= భూమిపాలకా!; ప్రకృతులు పెక్కు= (ప్రకృతులు అనేకం; అన్నింటికిన్‌= అన్నిటికీ; ఆద్య= 
మూలము; అకృతి+అనన్‌+చనిన+అది+అ= అకృతి అని పేర్కొనదగినది; పురుషరూపిణియున్‌+ఐ= ఆ ఆకృతి పరమపురుష 


స్వరూపిణియై; వికృతిన్‌= వికారమును (పరిణామం); పొరయదు= పొందదు; వివేక= జ్ఞానముచేతనే (ఆత్మానాత్మ వివేకము 
చేత) విజ్ఞాత= స్పష్టంగా తెలుసుకోబడినది; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: ఓ రాజా! ప్రకృతులు పెక్కింటికి అకృతియే తల్లి. అది పరమపురుష రూపిణియై ఏవికృతిని పొందదు. 
అది జ్ఞానము చేతనే తెలియదగినది. 


క, విను, సంసార పథమునకు । ననురూపత(దో(చుచుండం నన్యప్రకృతుల్‌ 
దనతో(పు భవనిరాసం । బునకుం గారణము, గామమున( బిహిత మగున్‌. 312 


ప్రతిపదార్థం: విను= ఆలకింపుము; అన్యప్రకృతుల్‌= అకృతి కంటే వేరైన ప్రకృతులు; సంసార పథమునకున్‌= జనన మరణ 
రూపమైన సంసార మార్గానికి; అనురూపతన్‌= అనుకూలముగా; తోంయచుండన్‌= స్ఫురించుచుండగా; భవనిరాసంబునకున్‌= 
సంసార విచ్చేదానికి; తనతోషపు= అకృతి యొక్క స్ఫురణ; కారణము= హేతువు; కామమున్‌= కామము చేత; అది= (ఆ 
కారణము); పిహితమగున్‌= కప్పబడును. 


116 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అకృతికంటే వేరైన ప్రకృతులన్నీ సంసార మార్గానికి అనుకూలంగా తోస్తూ ఉంటాయి. అలా తోస్తూ 
ఉండగా సంసార నిర్మూలనానికి కారణమైనది అకృతియొక్క స్ఫురణ మాత్రమే. అది కూడా కామము చేత 
కప్పబడుతున్నది. 
క. _కావున( గామక్రోధము । లావిర్ణూతములు గానియట్లుగ6 దత్స 

త్వావేశంబున( దనుపుము । భావం; బివ్విధము విష్ణుపరత( గుమారా! 313 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; కుమారా!= నాయనా!; కామ, (క్రోధములు= కోరిక, కోపాలు; ఆవిర్భూతములు కాని 
అట్టుగన్‌= పుట్టకుండా ఉండేటట్టు; తత్‌= ప్రసిద్ధమైన; సత్త= సత్యగుణం యొక్క; ఆవేశంబునన్‌= ఆవహించటంచేత; 
భావంబు= మనస్సును; ఈ+విధము= ఈ పద్దతి; విష్ణుపరతన్‌= విష్ణుభక్తితో; తనుపుము= తృప్తి పొందించుము. 
తాత్సర్యం: నాయనా! కాబట్టి కామక్రోధాలను అణచి మనస్సును సత్త్వగుణభరితం చేసికొమ్ము. ఇదే వైష్ణవ 
ధర్మమంటే. 
విశేషం: సత్యం - రజస్సు - తమస్సు అని గుణాలు మూడు. రజస్సు ఉద్రేకం - కర్మ చేయించే స్వభావం. తమస్సు - 


చీకటి - అజ్ఞానం. ఏ పనీ చేయించని బద్దకం దీని లక్షణం. సత్త్యం= శుభాన్ని గూర్చే ధర్మాదులను చేయించే ఉద్రేకం లేని 


శాంతగుణం. 


క. నృప! వైష్టవధర్మము నీ । కుపదేశించితి(; బ్రసాదయుతు(డ వగుచు సా 

రపు దెరు వగు నిది గనికొని, | యపగత సంసార భయు(డ వై నడపు తగన్‌. 314 
ప్రతిపదార్థం: నృప= రాజా! నీకున్‌= నీకు; వైషు ధర్మము= విష్ణుసంబంధమైన ధర్మాన్ని; ఉపదేశించితిన్‌= బోధించాను; 
'ప్రసాదయుతు.డవు= శాంత గుణంతో కూడుకొన్నవాడవు; అగుచున్‌= జొతూ; ఇది= ఈ వైష్ణవ ధర్మం; సారపు= సారవంతమైన; 
తెరువు= మార్గం; అగున్‌= జౌతుంది; కనికొని= విచారించి; అపగత= పోయిన; సంసార= జనన మరణ (ప్రవాహంవలని; 
భయు(డవై= భయం కలవాడవై; తగన్‌= చక్కగా; నడపు= జీవించుము. 
తాత్సర్యం: నీ వడిగిన ధర్మం చెప్పాను. దీనితో ఉద్రేకాలు లేని మనస్సుతో సంసార భయాన్ని జయించి 
జీవించుము. 


వ. అనిన సంప్రీతుండై ధర్మజుండు భీష్మునితోం “దత్వంబులు నధ్యాత్మంబులు, నధిభూతంబులు, నధి దైవంబులు, 
ననుసర్వంబునకుం గర్తయు, భర్తయు, హర్తయు నగుచు సకల భూతంబులుం దనుపజీవింపం బెంపారు 
వాని నెలింగింపవే!' యని ధర్మజుం డడుగుటయు నతనికి నమ్మహితాత్ముం డిట్లనియె. 315 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; సంప్రీతుండు+ఐ= సంతోషించినవాడై; ధర్మజుండు; భీష్ముని తోన్‌= భీష్ముడితో; 
అధ్యాత్మంబులు= ఆత్మ సంబంధమైనవీ; అధిభూతంబులు= పంచభూతాలకు సంబంధించినవీ; అధిదైవంబులు= దైవాలకు 
సంబంధించినవీ; తత్యంబులు= శాస్రీయసత్యాలు; అను= ఈ చెప్పినవాటిని; సర్వంబునకున్‌= అన్నింటికీ; కర్త= చేసినవాడు; 
భర్త= పోషించేవాడు; హర్త= చంపేవాడు; అగుచున్‌; సకలభూతంబులున్‌= సర్వజీవులూ; తన్నున్‌= తనను; ఉపజీవింపన్‌= 
'బ్రదికిస్తూ ఉండగా (తన ఉనికిని చాటుతుండగా); సెంపారువానిన్‌= పేరుగన్న వాడిని; ఎజీంగింపవే= తెలుపవే; అని; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 117 


ధర్మజుండు; అడుగుటయున్‌= అడుగగా; ఆ+మహిత+ఆత్ముండు= ఆ గొప్ప ఆత్మ కలవాడు. (తరువాతి పద్యంతో 
అన్వయం) 

తాత్సర్యం: ఆ మాటలు విని ధర్మరాజు సంతోషించి ఆ మహాత్ముడితో అన్నాడు “ఆధ్యాత్మికం, అధిదైవం, 
అధిభూత మన్న మూడు తత్వాలకు ఆధారమై, వాటిలో తానూ జీవిస్తూ కర్తా భర్తా హర్తా అయిన భగవంతుడి 
గురించి చెప్పవా?” అని అడుగగా; భీష్ముడన్నాడు. 


క “సనకు(డు, సనందనుండును, | సనత్ముమారు(డు, సనత్సుజాతు(డు, నలువుర్‌ 

తనయుల్‌ బ్రహ్మకు, బంచము । డును షష్టుండును వసిష్టుండును, శంకరుండున్‌. 316 
ప్రతిపదార్థం: బ్రహ్మకున్‌ = (బ్రహ్మదేవునికి; సనకు(డు, సనందనుండును, సనత్కుమారుడు, సనత్సుజాతు(డు; తనయుల్‌= 
కొడుకులు; నలువుర్‌= నలుగురు; తనయుల్‌= కుమారులు; పంచము(డును= ఐదవవాడును; షష్టుండును= ఆరవవాడును, 
(వరుసగా) వసిష్టుడును= వసిష్టమహర్షి శంకరుండున్‌= శంకరుడూ (తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వసిష్టుడు, శంకరుడు. ఈ ఆరుగురూ 
(బ్రహ్మకు కొడుకులు. 


ఆ. అనఘ! విను మరీచి యనంగ, భృగుం డన, । నంగిరసు( డన(గ, ననంతరంబ 

యత్రి యనం బులస్తు6 డన, బులహుం డన । గ్రతు వనంగం బుట్టు సుతచయంబు. 317 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విను= ఆలకించుము; మరీచి; అనంగన్‌; భృగుండు; అనన్‌; అంగిరసుండు; అనం 
గన్‌; అనంతరంబు+అ= తర్వాత; అత్రిఅనన్‌; పులస్తుండు+అనన్‌; పులహుండు+అనన్‌; [క్రతువు అనంగన్‌; పుట్టు= జన్మించిన; 
సుతచయంబు= కొడుకుల సమూహం; 
తాత్పర్యం: పుణ్యాత్ముడా! వినుము. ఆ తరువాత మరీచి, భృగుడు, అంగిరసుడు, అత్రి, పులస్తుడు, పులహుడు, 
క్రతువు అనే పేర్లుగల కొడుకులు పుట్టారు. 


వ. ఆ సనత్సుజాతుం డంగుష్ట ప్రమాణమూర్తియుం, బ్రజ్వల దనలస్పూర్తియునయి లోకంబుల నెందునుం 
జరియించుచు నొక్కనాండు మేరు శిఖరంబున నారదుండు సన్నిహితుం డగుటయు. దదీయసల్లాపసౌఖ్యం 
భనుభవించుచున్న యెడ నిట్లపోలె నడిగిన నారదునకు నమ్మహాయోగీశ్వరుండు సెప్పిన వాక్యంబు 
లితిహాసరూపంబునం జిల్లునవి యుపన్యసించెద; నవి భవతశ్నంబున కుత్తరంబగు; నాకర్ణింపుము. 318 

ప్రతిపదార్థం: ఆ సనత్సుజాతుండు; అంగుష్ట్రప్రమాణ మూర్తియున్‌= బొటన(వ్రేలంత ఎత్తున్నవాడూ; (ప్రజ్య్వలత్‌+అనల 

స్పూర్తియున్‌= మండుతున్న అగ్నివంటివాడూ; అయి=ఐ; లోకంబులన్‌= లోకాలలో; ఎందునున్‌= అన్నిచోట్లా; చరియించుచున్‌= 
సంచరిస్తూ; ఒక్కనాండు= ఒక రోజున; మేరు శిఖరంబునన్‌= మేరుపర్వత శిఖరంమీద; నారదుండు; సన్నిహితుండు+ 


అగుటయున్‌= (ప్రత్యక్షం కాగా; తదీయ సల్హాప సౌఖ్యంబు= అతడితో మాట్టాడటంవలన కలిగే హాయి; అనుభవించుచున్‌+ 
ఉన్న=పొందుతూ ఉన్న; ఎడన్‌= సమయంలో; ఇట్టు+అ+పోలెన్‌= ఈ విధంగానే; అడిగినన్‌= అడుగగా; ఆ+మహాయోగి+ 


118 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈశ్వరుండు= గొప్పయోగులలో గొప్పవాడైన ఆ సనత్సుజాతుడు; నారదునకున్‌; చెప్పిన; వాక్యంబులు= వాక్యాలు, సూక్తులు; 
ఇతిహాస రూపంబునన్‌= పూర్వగాథవలె; చెల్టున్‌= ప్రచారంలో ఉన్నాయి; అవి= వాటిని; ఉపన్యసించెదన్‌= వివరిస్తాను; అని= 
ఆ వాక్యాలు; భవత్‌+(ప్రశ్ళంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరంబు= సమాధానం; అగున్‌= జొతుంది; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: ఆ సనత్సుజాతుండు బొటనద్రేలంత ఎత్తున్నవాడూ, మండుతూ ఉన్న అగ్నివలె ప్రకాశించేవాడూ 
అయి, లోకాలన్నీ సంచరిస్తూ ఉండేవాడు. ఒకనాడు మేరుపర్వత శిఖరం మీద నారదుడు కన్పించగా అతడితో 
సంభాషిస్తూ ఉండగా నీవలెనే నారదు డడిగితే ఆయన చెప్పిన మాటలు లోకంలో వ్యాపించాయి. ఆ పురాతన 
వాక్యాలు నీ వడిగిన ప్రశ్నకు సమాధానాలు. కనుక వినుము చెప్పుతాను. 


సనత్సుజాతుండు నారదున కుపదేశించిన తత్త్వ ప్రకారము (సం.13-38-1 (కుంభ)) 
క దశకల్ప సహస్రంబులు । నిశ, యింతియ దివస, మిది సునిద్రారతికిన్‌. 
విశదప్రబోధమునకున్‌ । వశగతకాలములు విష్ణునకు విమలమతీ! 319 


ప్రతిపదార్థం: విమల= కల్మషంలేని; మతీ!= మనస్సు కలవాడా!; దశకల్ప సహ(స్రంబులు= పదివేలకల్పాలు; నిశ= రాత్రి; 
ఇంతియ= ఇంతే; దివసము= పగలు; ఇది= ఈ లెక్క; సునిద్రా రతికిన్‌= మంచి నిద్రాసుఖానికీ; విశద= స్పష్టమైన; 
ప్రబోధమునకున్‌= మేల్కొని ఉండటానికీ; విష్ణునకున్‌= విష్ణుదేవుడికి; వశగత= వశమైన; కాలములు= సమయాలు. 


తాత్సర్యం: స్వచ్చమైన మనస్సు కలవాడా! నారదా! విష్ణువు చక్కగా నిద్రపోవటానికి రాత్రి పదివేల కల్పాలు. 
మేల్కొనే కాలమూ అంతే. ఇవి విష్ణుమూర్తికి రేయింబవళ్ళు. 
క అవ్యక్తం బనంగాం దన । దివ్యాత్మన కలిగియుండు ధీసారనిధీ! 

భవ్యాత్ము లభేదస్టితి । సవ్యాహతదృష్టి. గాంతు రయ్యమళమ్మున్‌. 320 


ప్రతిపదార్థం: ధీ= బుద్ది; సార= సారమునకు; నిధీ!= భండారమైనవాడా!; అవ్యక్తంబు= వ్యక్తం కానిది (వ్యక్తం ప్రపంచం= 
పదార్థ (స్రష్ట) అనంగాన్‌; తన; దివ్య+ఆత్మన= దివ్యాత్మతోనే; కలిగిఉండున్‌= కలిగి వుంటాడు; భవ్య= శ్రేష్ట ఆత్ములు= 
ఆత్మలు కలవారు (పండితులు); ఆ+యమళమ్మున్‌= ఆ జంటను (యమళము= జంట) - రేయింబవళ్ళు; అవ్యాహత= 
ఎదురులేని; దృష్టిన్‌= చూపుతో; అభేద= భేదం లేని; స్టితిన్‌= ఉనికిని; కాంతురు= చూస్తారు. 


తాత్సర్యం: సారవంతమైన ఆలోచనకు నిధి వంటివాడా! అవ్యక్తమంటే విష్ణువు తన స్వరూపంతో తా నుండటం. 
మహానుభావులు వ్యక్తాన్నీ (పగలు), అవ్యక్తాన్నీ (రాత్రినీ) ఒకే విధంగా చూస్తారు. (అవి రెండూ ఒకటే) 


వ, అప్పరమేశ్వరుండు. 321 
ప్రతిపదార్థం: ఆ+పరమ+-ఈశ్వరుండు= ఆ మహేశ్వరుడు. 
తాత్సర్యం: ఉన్నతుడైన ఆ భగవంతుడు. 


క. రే నిద్రించు, ప్రభాతం । బైనన్‌ మేల్కని సృజించు నంబువుల( దగం 
దా నం దిడు€ దనవీర్యము । దాన మహాండ మగు హేమతాస్సురితంబై. 322 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 119 


ప్రతిపదార్థం: రే= రాత్రి; నిద్రించున్‌= నిద్రపోతాడు; ప్రభాతంబు= పగలు; ఐనన్‌= కాగా; మేల్కని= లేచి; సృబించున్‌= 
సృష్టిస్తాడు; అంబువులన్‌= నీళ్ళలో; తగన్‌= తగునట్టుగా; తాను; అందున్‌= నీళ్ళలో; తన; వీర్యమున్‌= బీజాన్ని; ఇడున్‌= 
నిక్షేపిస్తాడు; దానన్‌= దానితో; హేమతా= బంగారు కాంతితో; స్పురితంబు+ఐ= (ప్రకాశిస్తూ; మహా+అండము+అగున్‌= పెద్ద 
(గ్రుడ్డు జొతుంది. 


తాత్సర్యం: రాత్రి కాగానే ఆయన నిద్రపోయి, మరలా వేకువ రాగానే లేచి సృష్టి చేస్తాడు. ఎట్టా అంటే తన బీజాన్ని 
నీళ్ళలో నిక్షేపించి ఉంచటంవలన. దానితో ఒక పెద్ద బంగారు (గ్రుడ్డు ఏర్పడుతుంది. 


నిశేషం: ఇది సృష్టి విద్య. నీళ్ళంటే సృష్టి చేయటాని కాధారమైన (ప్రకృతి. విష్ణువు పురుషుడు. ఇతడి వీర్యధారణ వలన ఒక 
బంగారు (గ్రుడ్డు పెడుతుంది ఆ ప్రకృతి. 


వ. తదనంతరంబ. 323 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే 
తాత్సర్యం: దాని తరువాత. 


తే. బ్రహ్మం గల్పించి, దానికి. బతిగం జేయు, | నమ్మహాత్ముం డహంకార మావహించి, 
మనసు బదియింద్రియములు, బుద్దిని ఘటించి । చదలు మొదలగు భూత పంచకము. జేయు. 324 


ప్రతిపదార్థం: (బ్రహ్మన్‌= బ్రహ్మను; కల్పించి= సృష్టించి; దానికిన్‌= అండానికి; పతిగన్‌= భర్తగా; చేయున్‌= చేయగా; 
ఆ+మహాత్ముండు; అహంకారము= నేను అన్న వ్యక్తిత్వ భావం; ఆవహించి= పొంది; మనసున్‌; పది యిం(ద్రియములు= 
కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5; బుద్దిని= ఆలోచనలో మంచి చెడూ నిర్లయించేది; ఘటించి= నిర్మించి; చదలు= 
ఆకాశం; మొదలు+అగు= మొదలైన; భూతపంచకమున్‌= పంచ(5) భూతాలు (ఆకాశం, నీరూ, నిప్ప్ఫూ, గాలీ, భూమీ); 
చేయున్‌= సృష్టిస్తాడు. 


తాత్సర్యం: విష్ణువు బ్రహ్మను సృష్టించి దానికి భర్తగా నియమించాడు. ఆయన నేను” అన్న భావాన్ని పొంది 
మనసు, బుద్ది, పది ఇంద్రియాలు, ఆకాశం మొదలైన పంచభూతాలను సృష్టించాడు. 


వ. అ య్యాకాశ పవనాగ్ని జలభూము లగుభూతంబు లేనింటికి గుణంబులుగా శబ్దస్పర్మరూపరసగంధంబు 
లావహించుం; గ్రమంబున దేవముని దానవ గంధర్వ కిన్నర నరజాతి జంతు జాలంబులం గల్పించు నన్నియు 
నహంకార వ్యాప్తంబు లయి యవ్యక్త సాగరంబున మగ్మోన్మగ్నంబు లగుచుండు. 325 


ప్రతిపదార్థం: ఆ+ఆకాశ= ఆ మిన్ను; పవన= వాయువు; అగ్ని= నిప్పు; జల= నీరు; భూములు= నేలలు; అగు= అయిన; 
భూతంబులు ఏనింటికిన్‌= ఆ పంచభూతములకు; గుణంబులుగాన్‌= గుణాలుగా; శబ్ద, స్పర్శ, రూపరసగంధంబులు= 
శబ్దమూ, స్పర్శ, రూపమూ, రసమూ, వాసనలు; ఆవహించున్‌= కల్పిస్తాడు; (క్రమంబునన్‌= వరుసగా; దేవ= దేవతలు; ముని= 
మునులు; దానవ= రాక్షసులు; గంధర్వ= గంధర్వులు, కిన్నర= కిన్నరులు, నర= నరులు అనే; జాతి= జాతులను; జంతు= 
జంతువుల; జాలంబులన్‌= సమూహాలను; కల్పించున్‌= సృబించును; అన్నియున్‌= అన్నీ; అహంకార= నేనన్న వ్యక్తిత్వభావం; 


120 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాప్తంబులు+అయి= వ్యాపించినవై; అవ్యక్త= వ్యక్తం కాని; ప్రధాన తత్త్యమన్న; సాగరంబునన్‌= సముద్రంలో; మగ్న= 
మునుగుతూ; ఉన్మగ్నంబులు= లేస్తూ ఉన్నవి; అగుచుండున్‌= అవుతుంటాయి. 


తాత్సర్యం: పంచభూతాలకు గుణాలు అయిదు. ఆకాశానికి శబ్దం, గాలికి స్పర్శ, అగ్నికి రూపం, నీటికి రుచి, 
భూమికి వాసన అనేవి గుణాలు. [క్రమంగా దేవదానవాది జాతులు సృష్టించబడ్డాయి. వీటన్నింటియందు అహంకారం 
వ్యాపించి ఉంటుంది. ఇవన్నీ అవ్యక్త సముద్రంలో మునుగుతూ లేస్తూ, జన్మిస్తూ చస్తూ ఉంటాయి. 


క. విభుం డావిష్టుం డేతత్‌ । ప్రభవస్థితి విలయముల, శుభము నశుభంబుం 
బ్రభువై తగ గాంచి, నడపి । విభవోజ్జ్వలకేలి సల్పు, వినుము, మహాత్మా! 326 
ప్రతిపదార్థం: మహాత్మా= మహాత్ముడా!; వినుము; విభుండు= ప్రభువైన; ఆ విష్ణుండు= ఆ విష్ణువు; ఏతత్‌= ఈ; 
(ప్రభవ=సృష్టి స్థితి= ఉనికి; విలయముల= 'ప్రళయాలయొక్క; శుభము= మేలు; అశుభంబున్‌= కీడు; 'ప్రభువై= పాలకుడై; 
తగన్‌= చక్కగా; కాంచి= కని; నడపి= ్రవర్తింపచేసి; విభవ+ఉజ్ఞల= (ప్రకాశించే వైభవంతో; కేలి= (క్రీడ; సల్పున్‌= చేస్తాడు. 
తాత్పర్యం: ఈ సమస్త సృష్టి స్థితి లయాలకు ప్రభువై విష్ణుమూర్తి శుభాశుభాలు కల్పిస్తూ ఈ సంసార చక్ర 
భ్రమణాన్ని కలిగిస్తూ గొప్ప వినోదంలో మునిగి తేలుతూ ఉంటాడు. 
తే. అంబరాదిభూతములు శబ్బాది గుణము । లింద్రియంబు, లహంకార, మిద్దతేజ! 
మనము, బుద్ధి, యవ్యక్తంబు, మహితవేద । వేద్యతత్త్వంబు లీ చతుర్వింశతియును. 327 
ప్రతిపదార్థం: ఇద్దతేజ!= (ప్రకాశించే తేజస్సు కలవాడా! అంబర= ఆకాశం; ఆది= మొదలుగాగల; భూతములు= 
పంచభూతాలు; శబ్ద= సద్దు; ఆది= మొదలుగాగల; గుణములు= గుణాలు అయిదు; ఇంద్రియంబులు= కర్మేంద్రియాలు 
ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, అహంకారము= అహంకారం; మనము= మనస్సు; బుద్ది= బుద్ది; అవ్యక్తంబు= అవ్యక్తము; 
వ ఠా ఠా 
మహిత= గొప్ప; వేద= వేదవిద్య వలన; వేద్య= తెలియదగిన; తత్త్యంబులు= సత్యాలు; ఈ చతుర్వింశతియును= ఈ 24 
తత్త్వాలు. 
త్వా 
తాత్పర్యం: ఆకాశం మొదలైన అయిదు భూతాలు, అహంకారం, మనస్సు, బుద్ది, అవ్యక్తం మొదలైన 24 తత్తాలు 
వేదవేద్యతత్తాలు. 
విశేషం: అవ్యక్తం నుండి మొదలైన సృష్టి 24 తత్తాలు కలది. అవే ఈ పద్యంలో చెప్పబడ్డవి. ఇదంతా సాంఖ్యం చెప్పిన 
సిద్తాంతం. 
ఠా 
వ. అధ్యాత్మాదులు సెప్పెద నాకర్ణింపుము. 328 


తాత్సర్యం: ఆత్మకు సంబంధించినవి చెప్పుతాను వినుము. 


సీ. శ్రోత్ర మధ్యాత్మంబు సూవె, శబ్దం బధి । భూతంబు దిక్కులు పురుషముఖ్య! 
యధిదైవముల్‌, చర్మ మధ్యాత్మమందలి | సంస్పర్శ మధిభూతసంజ్ఞకంబు, 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 121 


దానికి నధిదైవతంబు మరుత్తు, నే | త్రంబు దా నధ్యాత్మకంబు, రూప 
మధిభూత, మాదిత్యు( డధిదైవతము, జిహ్వ । యధ్యాత్మకము, రస మారయంగ 


తే. దాని యధిభూత ముదకము, దదధిదైవ | తంబు ఘ్రాణ మధ్యాత్మంబు దలంప గంధ 
మనఘ! యధిభూత మగు దదీయాధిదైవ । తంబు, మేదిని యండ్రు విద్వజ్ఞనమ్ము. 329 


ప్రతిపదార్థం: పురుషముఖ్య= ఉత్తమపురుషుడా!; (శోత్రము= (శవణేంద్రియం; అధ్యాత్మంబు= అధ్యాత్మముు; చూవె= 
సుమా!; శబ్దంబు= సద్దు; (అక్షర రూపమైన భాషకు ఆధారమైనది శబ్దం) అధిభూతంబు= అధిభూతము (పంచభూత 
విషయమైనది); దిక్కులు= దిశలు; అధిదైవముల్‌= అధిదైవములు; చర్మము= త్వగింద్రియము; అధ్యాత్మము= అధ్యాత్మము; 
అందలి సంస్పర్శము= అందున్న స్పర్శ; అధిభూతసంజ్ఞకంబు= అధిభూతమను పేరుగలది; దానికిన్‌= ఆ స్పర్శకు; అధిదైవతంబు= 
అధిదైవము; మరుత్తు= గాలి; నేత్రంబు= చక్షురింద్రియము; తాన్‌= తాను; అధ్యాత్మకంబు= అధ్యాత్మకము; రూపము= 
రూపము; అధిభూతము= దానికి అధిభూతము; ఆదిత్యు(డు= సూర్యుడు; అధిదైవతము= అధి దైవము; జిహ్య= రసనేంద్రియము; 
అధ్యాత్మకము= అధ్యాత్మము; రసము= రుచి; ఆరయంగన్‌= చూడగా; దాని+అధిభూతము= దానియొక్క అధిదేవత; 
ఉదకము= నీరు; తత్‌+అధిదైవతంబు= దానియొక్క అధిదేవత; ఘ్రాణము= ఘ్రాణేం(ద్రియము; అధ్యాత్మంబు= అధ్యాత్మము; 
తలంపన్‌= ఆలోచించగా; అనఘ= పుణ్యాత్ముడా!; గంధము= వాసన; అధిభూతము+అగున్‌= అధిభూత మవుతుంది; 
తదీయ= దానికిసంబంధించిన; అధిదైవతంబు= అధిదైవము; మేదిని= భూమి అని; విద్వజ్ఞనంబు= పండితులైన మనుష్యులు; 
అం(డ్రు= అంటారు. 


తాత్పర్యం: (శవణేంద్రియము అధ్యాత్మము. శబ్దము అధిభూతము; దిక్కులు అధిదైవములు; త్వగింద్రియము 
అధ్యాత్మము. త్వగింద్రియములోని స్పర్శ అధిభూతము. స్పర్శమునకు అధిదైవతము వాయువు. చక్షురింద్రియము 
అధ్యాత్మము. చక్షురింద్రియమునకు విషయమైన రూపము అధిభూతము. సూర్యుడు అధిదైవతము. జిహ్వింద్రియము 
అధ్యాత్మకము. దానికి విషయమైన రసము అధిభూతము. ఉదకము అధిదైవము. (ఘాణేం(ద్రియము అధ్యాత్మము. 
దానికి విషయమైన గంధము అధిభూతము. భూమి దానికి అధిదైవతము అని పండితులంటారు. 


వ. ఇది బుద్దీంద్రియ ప్రపంచంబు. 330 
ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; బుద్ధి+ఇంద్రియ (ప్రపంచంబు= బుద్ది మొదలైన ఇంద్రియాల సముదాయం. 


సీ, పాద, పాయూ పస్త, పాణి, వాగ్వర్లంబు । గర్మేంద్రియము లివి నిర్మలాత్మ ! 
థ గ 

యధ్యాత్మములు, వాని కగు నధిభూతముల్‌ । గంతవ్యమును విసర్గంబు నోలి 

నానందమును విను మనఘ! కర్తవ్య వ । క్రవ్యంబు లన, నధిదైవతములు 

వాసుమిత్ర ప్రజాపతి శక్రవహ్నులు । మటి యహంకారంబు మనసు బుద్ధి 
తే. పూజితాధ్యాత్మకము, లధిభూతవృత్తి । వెలయు, నభిమానమంతవ్యములును, నిశ్చ 

యంబు నధిదైవములు, మేధ యమృతకరు(డు' । బ్రహ్మ మిది వేదవాక్య నిర్ణయవిధంబు. 331 
ప్రతిపదార్థం: నిర్మల+ఆత్మ!= స్వచ్చమైన ఆత్మ కలవాడా!; పాద= అడుగు; పాయు= గుదము, ముడ్డి; ఉపస్థ= యోని 

ఇ cs థి 

(లింగం); పాణి= చేయి; వాక్‌= మాట; వర్గంబు= గుంపు; ఇవి; కర్మ ఇం(ద్రియములు= పనిచేసే ఇంద్రియాలు; వానికిన్‌+అగు= 


122 శ్రీమదాంధ్ర మహాభారతము 


వాటికి సంబంధించిన; అధిభూతముల్‌= భూతసంబంధమైనవి; గంతవ్యమును= పోదగినదియు (నడువదగినది= దూరం 
కాలికి); విసర్గంబును= విసర్దనమును; (పాయూపస్థలకు సంబంధించిన మలమూత్రాదులు); ఓలిన్‌= క్రమంగా; వినుము; 
అనఘ!= దోషరహితుడా!; ఆనందమును= సంతోషం; కర్తవ్య= చేయదగినది; వక్తవ్యంబులు= చెప్పదగినది; అనన్‌= అనగా; 
వీటికి అధి దైవతములు= దేవతలు; వాసు= విష్ణువు; మిత్ర=సూర్యుడు; ప్రజాపతి= సృష్టికర్త; శక్ర= ఇంద్ర; వహ్నలు= అగ్ని 
దేవులు; పాదం= విష్ణువు; పాయువు= సూర్యుడు; ఉపస్థ= (ప్రజాపతి; పాణి= ఇంద్రుడు; వాక్కునకు; అగ్ని; అధి దేవతలు; 
మటీ= ఇంకనూ; అహంకారంబు; మనసు; బుద్ది - ఇవి; పూజిత= పూజించదగిన అధ్యాత్మకములు; వీటికి అధిభూత వృత్తి= 
ఆధి భౌతిక వ్యాపారాలు; వెలయున్‌= (ప్రకాశిస్తూ; అభిమాన= పౌరుషం; మంతవ్యములును= మనసు చేయదగినదియును; 
నిశ్చయంబును= తర్కించి నిశ్చయించటం; అహంకారానికి అభిమానం; అధిభూతం; మనసునకు ఆలోచనకు; బుద్దికి 
నిశ్చయజ్ఞానం, వీటికి వరుసగా అధి దైవములు= దేవతలు; మేధ= ప్రజ్ఞ (ఇది అహంకార దేవత); అమృతకరు(డు= 
చంద్రుడు; అమృతమే కిరణాలుగా కలవాడు - ఇతడు మనస్సుకు దేవత; బ్రహ్మము= పరాత్పరుడు - బుద్దికి దేవత. 


తాత్సర్యం: పాదానికి నడక, పాయువునకు విసర్జనం, ఉపస్థకు ఆనందం, పాణికి కర్తవ్యం, వాక్కునకు వక్తవ్యం 
వరుసగా అధిభూతములు. వరుసగా పైన చెప్పిన పాదాది కర్మేంద్రియ పంచకానికి దేవతలు. విష్ణువు, సూర్యుడు, 
(బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని. అలాగే అహంకారం, మనస్సు, బుద్ది అనే అధ్యాత్మములకు పౌరుషం, మంతవ్యం 
నిశ్చయం అనేవి అధిభూతాలు. మేధ, చంద్రుడు, బ్రహ్మము అనేవి అధిదైవాలు. 


క. ఇవి యెల్ల విష్ణునం దు । దవనము లయము. బొందుచుండు; బహువీచిక ల 

ర్హవమునం బొడమి యడ(గుమా । డ్కి విశేషము గల్ల దతనికిన్‌ విభుం డగుటన్‌. 332 
ప్రతిపదార్థం: ఇవి ఎల్లన్‌= ఇవన్నీ; విష్ణునందున్‌= విష్ణుమూర్తిలో; ఉద్భవము= పుట్టవు; లయము= మృత్యువును; పొందుచున్‌+ 
ఉండున్‌= పొందుతుంటాయి; అర్లవమునన్‌= సముద్రంలో; బహు= అనేక; వీచికలు= అలలు; పొడమి= పుట్టి; అడంగుమాడ్కిన్‌= 
అణగారినట్టుగా; అతనికిన్‌= ఆ విష్ణువునకు; విభు(డు+అగుటన్‌= ప్రభువైనందున; విశేషము= పైన మరొకటి; కల్లదు= ఉండదు. 
తాత్సర్యం: ఇవన్నీ విష్ణువన్న మహాసముద్రంలో పుట్టి, అణగారిపోయే అలలవంటివి. ఆయనకంటె పైన మరొక 
సత్యం లేదు. ఆయనే అన్నిటికి ప్రభువు కనుక, 


క. విను మవ్యక్తం బనంగా€ । జను, మూలప్రకృతి పురుష చైతన్యము నె 
క్కొనినం జేతన యగుచు భు । వనతంత్రం బెల్ల నడపు వైభవ మెసంగన్‌. 333 


ప్రతిపదార్థం: వినుము= విను; అవ్యక్తంబు+అన(గాన్‌+చను= అవ్యక్తమనే పేరుతో ప్రకాశించు; మూల(ప్రకృతి= ఈ కన్పించే 
సర్వానికి మూలమైన (ప్రకృతి; పురుషచైతన్యము= పురుషుడనే చేతనత్వం= ఆత్మ; నెక్కొనినన్‌= ప్రవేశిస్తే, చేతన అగుచున్‌= 
ఆ మూలప్రకృతి ప్రాణవంతమై; భువన తంత్రంబు+ఎల్లన్‌= ప్రపంచ సృష్టి స్థితి, లయాదులన్నిటినీ; వైభవము= పరిపాలన; 
ఎసంగన్‌= (ప్రకాశించగా; నడపున్‌= నిర్వహిస్తుంది. 


తాత్పర్యం: అవ్యక్తమంటే మూలప్రకృతి. దానిలోకి పురుషుడు ప్రవేశిస్తే అది చైతన్యవంతమై సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. 


ఆ. అట్లు లోకకర్త యగు నంబుజాక్షుండు । పట్టు గొమ్మ్య భావభవహరుండు 
హరుని యనుమతమున నఖిలాబ్దజాండంబు । లట్లు పుట్టంజేసి, యడ(చుచుండు'. 334 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 123 


ప్రతిపదార్థం: అట్టు= ఆవిధంగా; లోకకర్త+అగు= లోకాలను నిర్మించినవాడైన; అంబుజ+అక్షుండు= పద్మాలవంటి కనులుగల 
విష్ణువు; పట్టుగొమ్మ= ర సృష్టికంతా ఆధారం; భావభవహరుండు= మన్మథుని సంహరించినవాడైన; హరుని= శివుడియొక్క; 
అనుమతమునన్‌= అంగీకారముతో; అఖిల= సమస్తమైన; అబ్బజ+అండంబులు= (బ్రహ్మాండాలు; పుట్టన్‌+చేసి= జన్మింపజేసి; 
అడచుచున్‌+ఉండున్‌= లయింపజేస్తూ ఉంటాడు. 


తాత్పర్యం: లోకకర్త విష్ణువు సమస్త సృష్టికి ఆధారం. ఆయన శివుడి అనుమతితో సమస్తబ్రహ్మాండాలు సృష్టించటం, 
లయించటం చేస్తూ ఉంటాడు. 


నిశేషం: ఇంతవరకూ రాని శివుడు ఈ పద్యంలో ఎందుకు వచ్చినట్టు? 326వ పద్యంలో రాని శివ ప్రసక్తి ఇక్కడ దేనికి? 
కనుకనే ఇది చాలా తాళపత్ర ప్రతులలో లేదని గుర్తించటం జరిగింది. ఈ పద్యం లేకపోయినా నష్టం లేదు. 


వ. ఇట్లు సెప్పి సనత్సుజాతుండు నారదుం జరితార్జుం జేసి నని చెప్పి భీష్ముండు భీమాగ్రజుతో వెండియు.335 


ప్రతిపదార్థం: ఇట్టు+చెప్పి= ఈవిధంగా వచించి; సనత్సుజాతుండు; నారదున్‌= నారదుణ్ణి; చరితార్జున్‌+చేసెన్‌= ధన్యుని 
చేశాడు; అని చెప్పి= అనిపల్కి, భీష్ముండు; భీమ+అ(గ్రజుతోన్‌= భీముడి అన్నతో, ధర్మరాజుతో; వెండియున్‌= మరలా. 


తాత్పర్యం: ఇట్టా చెప్పి సనత్సుజాతుడు నారదుడిని కృతార్గుడిని చేశాడని చెప్పి, భీష్ముడు ధర్మరాజుతో మరలా 
(ఇట్లా అన్నాడు) 


ఉ. “ఇంతకు మూలమై, యిరువదేనవ తత్త మనంగ, వేద వే 
దాంత పురాణవేద్యు( డగు నప్పురుషుండు వెలుంగు, వాండ కా 
లాంతకు(డైన యచ్యుతు( దనంతుండు, యోగిజనాంతరంగ వి 
శ్రాంతుండు, విష్ణుం డద్వయుం డసంగుండు గౌరవవంశదీపకా!' 336 


ప్రతిపదార్థం: కౌరవ వంశదీపకా!= కౌరవవంశాన్ని వెలిగించినవాడా!; ఇంతకున్‌= ఇందాక చెప్పిన సృష్టికంతటికి; మూలము+ఐ= 
ఆధారమై; ఇరువది+ఏనవ= ఇరవై అయిదో; తత్త్యము= సత్యం; అనంగన్‌; వేద వేద+అంత= వేదాలకు, ఉపనిషత్తులకు; 
పురాణ= పురాణాలకూ; వేద్యుండు= తెలియదగినవాడు; అగు= అయిన; ఆ+పురుషుండు= ఆ తత్త్యమూర్తి; వెలుంగున్‌= 
వెలుగొందుతున్నాడు; వాడు+అ= అతడే; కాల+అంతకుండు= కాలాన్ని అంతం చేసేవాడు; ఐన= ఐనట్టి; అచ్యుతు(డు= 
చెడనివాడు; అనంతు(డు= అంతంలేనివాడు; యోగిజన= యోగుల; అంతరంగ= హృదయమే; విశ్రాంతుండు= సేదే దీరే 
స్థానంగా ఉన్నవాడు; విష్ణుండు= వ్యాపనశీలుడు; అద్వయుండు= ఏకతత్త్యం, రెండవది లేనివాడు; అద్వైతమూర్తి; అసంగుం 
యఖ లం ణ్‌ 

డు= దేనియందు తగుల్కొననివాడు. 


తాత్పర్యం: “ధర్మజా! ఈ ఇరవైనాలుగు తత్వాలకు మూలమైన తత్త్వం ఇరవై ఐదవది విష్ణువన్న పేరున ఉన్న 
పురుషుడనే పేరు గలది. అది పురాణ, వేద, ఉపనిషత్తులచేత ఎరుగనైనది. కాలమున కంతకుడు, అద్వయుడు, 
అసంగుడు అతడు. అతడి పేరు విష్ణువు. 


విశేషం: 24 తత్తాల విచారణ చేసింది సాంఖ్యం. అందులో ఈశ్వరతత్త్రం చెప్పబడలేదు. ఈ ఇరవైఐదవతత్త్యం చెప్పింది 
యోగదర్భనం. కనుకనే కవి - వేదవేదాంత పురాణ వేద్యుడన్నాడు. ఇట్టు తత్త్యం అక్కడే చెప్పబడింది. బ్రహ్మసూత్రాలలో, 


124 శ్రీమదాంధ్ర మహాభారతము 


భాష్యాలలో ఈ విషయం వ్యాఖ్యానించబడింది. కనుక ఇది యోగదర్శనం లోనిది. ఇందుకే 'యోగి జనాంతరంగ విశ్రాంతుడు” 

అనబడింది. ఇది చెప్పుమనే ధర్మరాజు అడిగింది. 

వ. అనిన విని యజాతశత్రుండు సరిత్పుత్రునితో 'నియతు లయి యగ్నులు దమయంద సమాహితంబులు 
సేసికొని మహితాత్ములు నిజాత్మల నప్పరమాతు నెట్టివానింగా, భావింతు రెజింగింపవే యనుటయు నతనికి 
భీష్ముం డిట్లనియె. 337 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; అజాతశ(తుండు= ధర్మరాజు; న+జాత= పుట్టని; శత్రుండు= శత్రువులు కలవాడు; 
సరిత్‌+పు(తునితోన్‌= గంగకొడుకు భీష్మునితో; నియతులు+అయి=నియమం కలవారై; అగ్నులు= అగ్నులను; 
తమ+అందున్‌+అ= తమలో; సమాహితంబులు చేసికొని= ఆవహింపచేసికొని; మహిత+ఆత్ములు= మహానుభావులు; నిజ= 
తమ యొక్క; ఆత్మలన్‌= ఆత్మలలో; ఆ+పరమ+ఆత్మున్‌= ఆ భగవంతుడిని; ఎట్టివానిన్‌+కాన్‌= ఎట్టాంటివాడినిగా, 
భావింతురు?= భావిస్తారు; చూస్తారు?; ఎజింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడుగగా; అతనికిన్‌= ధర్మజుడికి; 
భీష్ముండు; ఇట్టు+అనియెన్‌. 

తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడిని మరలా ప్రశ్నిస్తున్నాడు. 'నియమంతో అగ్నులను తమలో ఆవహింపచేసికొని 

మహాత్ములు పరమాత్ముడిని ఎట్లాంటి వాడినిగా భావిస్తారు. చెప్పవే” అని, 


విశేషం: ఆ రోజులలో వేదం చెప్పిన అగ్నులను ఉపాసించే వారిని గురించి ఈ (ప్రశ్న వేయబడింది. గీతలో కూడా ఈ 
విషయం వస్తుంది. 


క, అమృతోత్పత్తి సమయమున । నమరులకును, దానవులకు నని వాటిలె; నం 


దమరులు దప్పిం జేడ్చడి । కమలభవుని నాశ్రయింపంగా నియతిమెయిన్‌. 338 


ప్రతిపదార్థం: అమృత= అమృతం; ఉత్పత్తి= పుట్టుక; సమయమునన్‌= వేళలో; అమరులకును= దేవతలకూ; దానవులకున్‌= 
రాక్షసులకూ; అని= యుద్దం; పాటిలెన్‌= కలిగింది; అందున్‌= ఆ యుద్దంలో; అమరులు= దేవతలు; డప్పిన్‌= దప్పికతో; 
చేడ్సడి= వశంతప్పి, నియతిమెయిన్‌= నియమంతో; కమలభవునిన్‌= (బ్రహ్మను (పద్మంలో పుట్టినవాడు); ఆశ్రయింపంాన్‌= 


ఆ(శయించగా. 


తాత్సర్యం: సముద్ర మథనంతో అమృతం పుట్టింది. అప్పుడు దేవదానవులకు యుద్దం జరుగగా అందులో 
దేవతలకు దప్పి కలిగి, ఆయాసపడి (బ్రహ్మను నిష్టతో ఆశ్రయించారు. 


వ. అతండు నారాయణు నాత్మయందు నిలిపి. 339 
ప్రతిపదార్థం: అతండు= (బ్రహ్మ; నారాయణున్‌= విష్ణుని; ఆత్మఅందున్‌= తన ఆత్మలో; నిలిపి= స్టాపించుకొని. 

ఇ ౬ థి 
తాత్పర్యం: బ్రహ్మ నారాయణుడిని హృదయంలో నిలిపికొని. 


తే. ‘భక్తవత్సల! పరమాత్మ! పద్మనేత్ర! సర్వభూతమహేశ | బుక్సామ యజురు 
పాస్య! సాధుసంరక్షణ పరవిహార! సురలు రిపులచే నలంగిరి, శరణ మగుము'. 340 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 125 


ప్రతిపదార్థం: భక్తవత్సల!= భక్తులపై వాత్సల్యము కలవాడా!; పరమాత్మ= పరమేశ్వరా! పద్మనేత్ర!= తామరపూలవంటి 
కన్నులున్న వాడా!; సర్వభూత= అఖిల (ప్రపంచానికీ; మహేశ!= పరమేశ్వరా; శక్‌ = బుగ్వేదం; సామ= సామవేదం; యజుః 
= యజార్వేదంచేత; ఉపాస్య!= ఉపాసించదగ్గవాడా!; సాధు= సత్సురుషులను; సంరక్షణ= రక్షించటమనే కర్మకు; పర= 
బద్దుడవై; విహారా!= విహరించేవాడా!; సురలు= దేవతలు; రిపులచేన్‌= శత్రువులవలన; నలంగిరి= బాధపడ్డారు; శరణము= 
దిక్కు; అగుము= కమ్ము. 

తాత్పర్యం: 'మూడువేదాల ద్వారా ఉపాసించబడే భక్తవత్సలా! పరమాత్మా! సత్పురుషులను రక్షించటమన్న కర్మతో 
విహరించేవాడా! దేవతలు రాక్షసులవలన బాధపడ్డారు. రక్షించు. 

వ. అని సంస్తుతిపూర్వకంబుగాం బ్రార్జించె; నట్టియెడ. 341 
ప్రతిపదార్థం: అని; సంస్తుతి= గొప్ప స్తోత్రం; పూర్వకంబుగాన్‌= ముందు కలదిగా; ప్రార్థించెన్‌= వేడుకొన్నారు; అట్టి+ఎడన్‌= 
ఆ సమయంలో 


తాత్సర్యం: అని స్తుతితో కూడిన ప్రార్థన చేశారు. ఆ సమయంలో. 
విశేషం: ప్రార్థన స్తుతిపూర్వకంగా ఉంటుంది. కనుక దాని ద్వారా ప్రార్థించారు. 
క. జలదస్వనసన్నిభమై | యెలుC గొక్కటి సదలఈ జెలంగె; 'నే నిదె మిమ్మున్‌ 
గెలిపింప6గ వచ్చితి; నను । విలసద్వర్ణములు, గాఢ విశదంబులుగాన్‌. 342 


ప్రతిపదార్థం: ఎలుంగు+ఒక్కటి= ఒక కంఠస్వరము; జలద= నీటినిచ్చేది, మేఘంయొక్క; స్వన= ఉరుము; సన్నిభమై= 

పోలినదై; చదలన్‌= ఆకాశంతో; నేను; ఇదె= ఇదుగో; మిమ్మున్‌= మిమ్మల్ని; గెలిపింపంగన్‌= గెలిపించటానికి; వచ్చితిన్‌= 

వచ్చేశాను; అను= అన్న; విలసత్‌= అందమైన; వర్రములు= అక్షరాలు; గాఢ= పెద్దగా; విశదంబులుగాన్‌= స్పష్టంగా; చెలం 
a (ac) oa యలు యు 

గెన్‌= ధ్వనించింది. 


తాత్పర్యం: ఆకాశంలో ఉరు మురిమిన ట్లొక ధ్వని వినిపించింది. అందులోనుండి స్పష్టమైన మాటలు ఇట్టా 
వినిపించాయి - “ఇదుగో మిమ్మల్ని కాపాడటానికి వస్తున్నాను” అని. 


వ. తదనంతరంబ యకుంఠిత విక్రముం డగు వైకుంఠుండు 343 


ప్రతిపదార్థం: తత్‌= దానికి; అనంతరంబ= అంతరం; ఎడం లేకుండా వెంటనే; అకుంరిత= మొక్కవోని; విక్రముండు= 
పరాక్రమం కలవాడు; అగు; వైకుంఠుండు= విష్ణువు. 


తాత్పర్యం: వెంటనే మొక్కవోని పరాక్రమం కలవాడైన విష్ణువు. (తరువాతి పద్యంతో అన్వయం) 
విశేషం: మాటలు విన్సించటం, వెంటనే విష్ణువు రావటం ఒకేసారి జరిగాయి. 


క. గరుడారోహణలీలా | సరభసు(డై, చక్రగదలు శార్‌జ్ఞముం జంచ 
త్మరముల వెలుంగ నడరి య । సురగణములఈ ద్రుంచె సురలు చోద్యంబందన్‌. 344 


126 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గరుడ+ఆరోహణ= గరుత్మంతుడిసై ఎక్కి; లీలా= అందమైన; సరభసు(డు+ఐ= ఆటోపం కలవాడై; 
చక్రగదలు= చక్రము, గద - అనే రెండు ఆయుధాలు; శార్‌జ్ఞము= విల్లు; చంచత్‌= ఒప్పుతున్న; కరముల= చేతులలో; 
వెలుంగన్‌= (ప్రకాశించగా; అడరి= విజృంభించి; సురలు= దేవతలు; చోద్యంబు= ఆశ్చర్యం; అందన్‌= పొందగా; అసురగణములన్‌= 
రాక్షస సేనలను; (త్రుంచెన్‌= సంహరించాడు. 


తాత్సర్యం: గరుత్మంతుడిపై నెక్కి, విలాసంగా తొందర కలవాడై చక్ర గదా శార్‌జ్లములనే ఆయుధాలు అందమైన 
చేతులలో ప్రకాశించగా, రాక్షస సమూహాన్ని సంహరించాడు. అదిచూచి దేవతలు ఆశ్చర్యపడ్డారు. 


వ. ఇట్లు నిర్ణించి తత్‌క్షణంబ యతం డంతర్జానంబు నొందిన సంతసంబును, నచ్చెరువును బెనంగొను 
డెందంబుతో బృందారక బృందంబు 'లిమ్మహాత్ముం డెవ్వం? దేమి భంగివా€ డెటఖింగింపవే?” యని యడిగిన 
నజుం 'డితండు విష్ణుండు; వైకుంఠాభిధానం బగు మూర్తి విశేషంబున విహరించె; విష్ణుని విధం బిట్టిదని 
యెటుంగను; నెజింగింపను శక్యం బగునే?' యయిన నొక్క తెటింగునం దెలిపెడునట్టి యితిహాసంబు గలదు; 
వినుం 'డని పలికి వినిపించె' ధర్మనందనా! యా నిర్మలవాక్యంబు లుపన్యసించెద; దాన నీయడిగిన యర్హంబు 

థ 

దేటవడు; నాకర్ణింపుము. 345 
ప్రతిపదార్థం: ఇట్టు; నిర్జించి= జయించి; తత్‌క్షణంబు+అ= ఆ క్షణంలోనే; అంతర్జానంబు నొందినన్‌= అదృశ్యుడు కాగా; 
సంతసంబును= సంతోషం; అచ్చెరువును= ఆశ్చర్యం; పెనంగొను= ముప్పిరిగొన్న; డెందంబులతోన్‌= మనస్సులతో; 
బృందారక=దేవతల; బృందంబులు= సమూహాలు; ఈ+మహాత్ముండు= ఈ మహానుభావుడు; ఏమిభంగివా(డు?= ఎట్లాంటివాడు; 
ఎజింగింపవే= తెలుపవే; అని; అడిగినన్‌; అజుండు= (బ్రహ్మ; ఇతండు= ఈయన; విష్ణుండు= విష్ణువు; వైకుంఠ= వైకుంఠుడనే; 
అభిదానంబు+అగు= పేరుగల; మూర్తి విశేషంబునన్‌= ప్రత్యేక ఆకారంతో; విహరించెన్‌= యుద్ద విహారం చేశాడు; విష్ణునివిధంబు= 
విష్ణుడి పద్దతి; ఇట్టిదని= ఇట్టాంటిదని; ఎణుంగను= తెలిసికొనటానికిగానీ; ఎజీంగింపను= చెప్పటానికి గానీ; శక్యంబు+అగునే?= 
సాధ్యమౌతుందా? అయినన్‌= అయినా; ఒక్క తెజంగునన్‌= ఒక పద్దతిగా; తెలిపెడు+అట్టి= అతడిని గూర్చి చెప్పే; 
ఇతిహాసంబు= పురాణకథ; కలదు= ఉన్నది వినుండు; అని; పలికి= చెప్పి; వినిపించెన్‌= తెలియజెప్పాడు; ధర్మనందనా= 
ధర్మజా!; ఆ నిర్మలవాక్యంబులు= ఆ పుణ్యవాక్యాలను; ఉపన్యసించెదన్‌= యథాతథంగా చెప్పుతాను; దానన్‌= దానితో; నీ 
అడిగిన అర్థంబు= నీ వడిగిన విషయం; తేటపడున్‌= స్పష్టపడుతుంది; ఆకర్లింపుము= వినుము. 

తాత్పర్యం: ఈ విధంగా జయించి వెంటనే ఆయన అదృశ్యుడు కాగా సంతోషం, ఆశ్చర్యం పెనవేసుకొని పోయిన 

మనస్సులతో దేవతలు (బ్రహ్మను ప్రశ్నించారు. 'స్వామీ! ఈయన ఎవరు? ఎట్టాంటివాడు? అని. బ్రహ్మ అన్నాడు 

- ఆయనే విష్ణువు. వైకుంఠనామధేయంతో (ప్రత్యేకరూపంతో విహరించాడు. ఆయన ఇట్టాంటివాడని ఎవరికి 

తెలుసు? ఎవరు చెప్పగలరు? అయినా ఒకరకంగా ఆయనను గురించి చెప్పే పురాణకథ ఒకటి ఉన్నది" అని (బ్రహ్మ 

వినిపించాడు. దానిని నీకు చెప్పుతాను. ధర్మదేవతకుమారుడా! అది నీ వడిగిన విషయానికి సమాధానమౌతుంది. 
వినుము! అని భీష్ముడు చెప్పుతున్నాడు. 


గరుత్మంతుండు మునులకు విష్ణుదేవుని మహిమాతిశయంబు సెప్పుట (సం.13-40-1 (కుంభ)) 


సీ. హిమగిరిమీంద ననేక మునీంద్రులు । సిద్దులు. గూడి గోష్టీసుఖంబు 
ననుభవింప6గ లీల నచటికి వచ్చి సు । పర్దుండు వారికి. బ్రణతు6 డగుడు, 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 127 


వా రభినందించి గారవమున సుఖా । సీను గావించి, యర్షించి, ప్రీతి 


నతనితో సల్లాపమాచరించుచు నుండి । 'యొక్కటి యడిగెన ముజ్జ్వలాత్త' 


తే. యనిన నాతండు 'ధన్యుండ నైతి; మీర । లెద్ది యడిగెద? రేను నా యెటి(గినంత, 
యతులమతులార ! చెప్పెది ననుడు, వార । లెలమి నవ్విహగేంద్రున కిట్టు లనిరి. 346 


ప్రతిపదార్థం: హిమగిరిమీ(దన్‌= మంచుకొండమీద, హిమాలయంమీద; అనేక= చాలామంది; ముని+ఇంద్రులు= మునిశ్రేష్ణులు; 
సిద్దులున్‌= దేవతాజాతివారు; కూడి= కలిసికొని; గోష్టీ= స్నేహపూర్వక చర్చా సమావేశంయొక్క; సుఖంబు= సౌఖ్యం; అనుభవింప. 
గన్‌= అనుభవిస్తుండగా; లీలన్‌= విలాసముగా; సుపర్గుండు= గరుత్మంతుడు (మంచి బలమైన రెక్కలు గలవాడు); అచటికిన్‌; 
వచ్చి; వారికిన్‌= మునిశ్రేష్టులకు; ప్రణతు(డు= నమస్కరించినవాడు; అగుడున్‌= కాగా; వారు= మునులు సిద్దులు; అభినందించి= 
పొగడి; గారవమునన్‌= గౌరవంతో; సుఖ+ఆసీనున్‌ గావించి= సుఖమైన ఆసనమందు కూర్చుండబెట్టి; ప్రీతిన్‌= భక్తితో; 
అర్చించి= పూజించి; అతనితోన్‌= సుపర్హుడితో; సల్హాపము= సంభాషణ; ఆచరించుచున్‌= చేస్తూ ఉండి; ఉజ్బల+ఆత్మ!= 
ప్రకాశించే ఆత్మకలవాడా! (దివ్యదృష్టితో చూస్తే తెలిసే విషయం); ఒక్కటి అడిగెదము= ఒక టడుగుతాం; అనినన్‌= అంటే; 
ఆతండు= సుపర్గ్గుడు; ధన్యుండను+ఐతిన్‌= నేను పవిత్రుడ నైనాను; మీరలు; ఎద్ది= ఏది; అడిగెదరు?= అడుగుతారు?; 
ఆతుల= సాటిలేని; మతులార!= మనస్సు కలవారలారా!; ఏను= నేను; నా ఎటీగినంతన్‌= నాకు తెలిసినంత; చెప్పెదన్‌= 
చెప్పుతాను; అనుడున్‌= అనగా; వారలు= ఆ సిద్దులు, మునులు; ఎలమిన్‌= సంతోషంతో; ఆ+విహగ+ఇంద్రునకున్‌= ఆ 
పక్షిరాజుతో (విహగము= ఆకాశంలో ఎగిరేది= పక్షి); ఇట్టులు= ఈ విధంగా; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: ఒకప్పుడు హిమాలయం మీద మునులూ, సిద్దులూ కూర్చుని ఆధ్యాత్మిక విషయ చర్చ చేస్తూ ఉండగా 
అక్కడకు గరుత్మంతుడు వచ్చి, వారందరికి నమస్కరించాడు. అతడిని వారు సుఖంగా కూర్చోబెట్టి గౌరవంతో 
సల్లాపం చేస్తూ “మహాత్మా! నిన్నాకటి అడగాలని ఉన్నది' అన్నారు. ఆయన 'నేను ధన్యుడనైనాను. మీరేమడుగుతారో 
అడగండి. నాకు తెలిసినంత చెప్పుతాను” అనగానే వా రిట్లా అన్నారు. 


క. _'ప్రియభక్తుండవు, భక్త । ప్రియు(డును విష్ణుండు, నీవు ప్రియుండై భక్తుం 

డయి వర్తిం తా విభుకడ | దయం దెలియంగ. జెప్పవే యతని తెజం గెల్లన్‌'. 347 
ప్రతిపదార్థం: ప్రియ= ఇష్టుడవైన; భక్తుండవు= భక్తుడవు; విష్ణుండు; భక్తప్రియుండును= పూజించే వారియందు (ప్రేమ 
కలవాడు; ఆ విభుకడన్‌= ఆ స్వామి దగ్గర; నీవు; ప్రియుండు+ఐ= ఇష్టుడవై; భక్తుండు+అయి= సేవించేవాడవై; వర్తింతు(వు)= 
ఉంటావు; అతని తెజంగు= ఆయన విషయం; ఎల్లన్‌= అంతా; దయన్‌= దయతో; తెలియంగన్‌= స్పష్టపడేటట్టుగా; చెప్పవే!= 
విన్సించవా! 
తాత్సర్యం: 'సుపర్గా! నీవు విష్ణువునకు ఇష్టుడవైన భక్తుడవు. ఆ స్వామి భక్తులపై వాత్సల్యం కలవాడు. నీవా స్వామి 
వద్ద ప్రియభక్తుడవై ఉంటావు కనుక ఆయన విషయమంతా దయతో మాకు చెప్పుము”. 


a 


వ. అని యడిగిన నతండు వారల కిట్లనియె. 348 


ప్రతిపదార్థం: అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; అతండు= గరుత్మంతుడు; వారలకున్‌= వారికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 


అన్నాడు. 


128 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని అడుగగా వారితో సుపరు డిటా అన్నాడు. 


(ac) (36) 


క.  స్ఫూలప్రకారమున నీ । త్రైలోక్యము గావ(బూని, దయ చిగురొత్తన్‌ 
లీల బ్రవర్తింప(గ మన । మాలోకింతు మది గనుట యనవచ్చునొకో! 349 


ప్రతిపదార్థం: దయ= కృప; చిగురొత్తన్‌= చిగుర్చగా; ఈ (తైలోక్యము= ఈ ముల్లోకాలను; కావన్‌+పూని= రక్షించాలని; 
లీలన్‌= (క్రీడగా; (ప్రవర్తింప(గన్‌=(భగవంతుడు) ప్రవర్తిస్తున్నాడు; మనము; ఆలోకింతుము= చూస్తున్నాం; స్టూల(ప్రకారమునన్‌= 
స్పష్టంగా కన్పించేటట్లుగా (కొండ గుర్తుగా); అది; కనుటఅనవచ్చున్‌+ఒకో?= చూచామని చెప్పవచ్చునా? 


తాత్సర్యం: ఒక విషయాన్ని స్థూలంగా చూచి అది నాకు తెలుసు అని చెప్పలేం కనుక. భగవంతుడు (ఈ సృష్టి 
చేయటం మనకు తెలియదు కానీ) రక్షిస్తున్నాడు కదా! ఇదే స్థూలంగా మనకు తెలిసింది. ఇంతమాత్రాన ఆయన 
విషయం సాంతం నాకు తెలుసు నని ఎట్టా చెప్పేది? 


ఉ. ఏనును, మీరు, నేల మణి యెవ్వరు? దక్షులు, విష్ణుచందముం 

బూని యెటుంగ, నవ్విభుండు భూరి దయారతి నాకు నేర్పడం 

దాను మహాద్దుతంపుం జరితంబులు సూపుచు భాషణామృతం 

బానంగ జేసి నా చెవుల; నవ్విధముం దెలియంగ. జెప్పెదన్‌. 350 
ప్రతిపదార్థం: ఏనును= నేనూ; మోరున్‌= మీరూ; ఏల= ఏమిటి?; మటి= ఇంకా; ఎవ్వరు; విష్ణుచందమున్‌= విష్ణువు ఉనికి; 
పూని= పూనుకొని; ఎజుంగన్‌= తెలిసికొనటానికి; దక్షులు?= సమర్గులు? ఆ+విభుండు= ఆ స్వామి; భూరి= గొప్ప; 
దయారతిన్‌= కృపాసక్తితో (నిండు దయతో); నాకున్‌; ఏర్పడన్‌= స్పష్టపడేటట్టు; తాను; మహా+అద్భుతంపు= గొప్ప విచిత్రమైన; 
చరితంబులు= కథలు; చూపుచున్‌= ప్రదర్శిస్తూ; భాషణామృతంబు= అమృతంవంటి మాటలను; నా చెవులన్‌= నా చెవులతో; 
ఆన(గన్‌+చేసెన్‌= (త్రాగించాడు; ఆ+విధమున్‌= దానిని; తెలియంగన్‌= స్పష్టంగా; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: ఆ స్వామి విషయం నాకూ మీకూ కాదు కదా మరి ఎవరికీ తెలియదు. కాకపోతే తన కథలు తాను 
నాకు చూపించి వాటి అర్థాలను నా చెవులలో అమృతంవలె పోశాడు (నింపాడు) కనుక ఆ విషయం మాత్రం 
చెప్పగలను. 


సీ. అమరేంద్ర నిర్ణించి యమృతంబు గొనిపోవు । నప్పుడు వీతెంచె నాకసమున 
'మెచ్చితి విహగేంద్ర! యిచ్చెద వరము నీ' । కనుమాట యది విని, హర్షమెసంగ 
'నెవ్వరో! యెటు(గ ని న్నెజింగించి మలి వర । మి' మృంటి, దానికి నెలమి నగుచుC 
“గాలంబుతో. గూడంగా నెటింగెదవు, వా । హనమవు గమ్ము నా కనుచు€ బురుషు 


తే. డొక్కల డుజ్జ్వల తేజోమయుండు తోంచి | 'జరయు మరణంబు లేక యసురుల సురల 
నోర్వం జాలిన బలముతో నుల్లసిల్లు' । మనివరం బిచ్చె; నిచ్చిన నధికభక్తి. 351 


ప్రతిపదార్థం: అమర+ఇం(ద్రున్‌= దేవతలరాజును; నిర్జించి= జయించి; అమృతం బున్‌= సుధను; కొనిపోవునప్పుడు= 
తీసికొని పోయేవేళ; ఆకసమునన్‌= ఆకాశంలో; విహగ+ఇం(ద్ర!= పక్షిరాజా! మెచ్చితిన్‌= మెచ్చుకొన్నాను; నీకున్‌; వరము; 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 129 


ఇచ్చెదన్‌= ఇస్తాను; అనుమాట= అన్నమాట; వీతెంచెన్‌= విన్సించింది; అది విని; హర్షము= సంతోషం; ఎసంగన్‌= ఎక్కువ 
కాగా; నిన్నున్‌; ఎవ్వరో ఎయి(గన్‌= ఎవరో తెలియదు; ఎటింగించి= తెలిపి; మటీ= తర్వాత; వరమున్‌= వరాన్ని; ఇమ్ము+అంటిన్‌= 
అన్నాను; దానికిన్‌= నా మాటకు; ఎలమిన్‌= సంతోషంతో; నగుచున్‌= నవ్వుతూ; కాలంబుతోన్‌+కూడయగాన్‌= కాలంతోపాటుగా; 
ఎణీంగెదవు= తెలిసి కొంటావు; నాకున్‌; వాహనమవు కమ్ము= వాహనానివికా; అనుచున్‌= అంటూ; ఒక్క పురుషుండు= ఒక 
దేవతామూర్తి; ఉజ్జ్యులతేడో మయుండు= ప్రకాశించే తేజస్ఫ్యరూపుడు; తోంచి= కన్పించి; జరయున్‌= ముసలితనం; మరణంబున్‌= 
మృతీ; లేక= లేకుండా; అసురులన్‌= రాక్షసులను; సురలన్‌= దేవతలను; ఓర్వన్‌+చాలిన= ఎదిరించి నిలువగల; బలముతోన్‌= 
బలంతో; ఉల్లసిల్లుము= కీర్తి పొందుము, వెలుగొందుము; అని; వరంబు; ఇచ్చెన్‌; ఇచ్చినన్‌= ఇవ్వగా; అధికభక్తిన్‌= ఎక్కువభక్తితో. 
(తరువాతి వచనంతో అన్వయం) 


తాత్సర్యం: నేను దేవేంద్రుడిని జయించి అమృతం తెస్తున్నపుడు ఆకాశంలో 'పక్షిరాజా! నిన్ను మెచ్చానోయి. నీకు 
వరమిస్తాను' అన్నమాట విన్సించింది. విని సంతోషంతో నే నన్నాను 'నీ వెవ్వరవో తెలిపి తర్వాత వర మిమ్ము 
అన్నాను. దాని కాయన నవ్వి కాలం తోడ్పాటుతో నీకు నా సంగతి తర్వాత తెలుస్తుంది. నాకు వాహనానివి కమ్ము. 
సురాసురులను జయించే బలం నీ కిస్తున్నాను' అంటూ ఒక మహావ్యక్తి కళ్ళు మిరుమిట్లు గొలిపే తేజస్సుతో 
కన్సించి వర మిచ్చాడు. ఇవ్వగా నేను మిక్కిలి భక్తితో. 


వ. ఏను దందప్రణామం బాచరించి. 352 
ప్రతిపదార్థం: ఏను= నేను; దండ= కట్టెవలె పడి; ప్రణామంబు= సాష్టాంగనమస్కారం; ఆచరించి= చేసి. 
తాత్సర్యం: నేను దండప్రణామం చేసి. 


క 'నీ వాహన మయ్యెద, రథ । మీ వెక్కినం గేతువై వహింతు. బెనుపు, నా 
కీ వరము నిచ్చి మనుపుము' । నావుడు 'నవు( గాక!’ యని మనఃప్రియ మెసంగన్‌. 353 
ప్రతిపదార్థం: నీ వాహనము+అయ్యెదన్‌= నీకు వాహన మౌతాను; ఈవు; రథము+ఎక్కినన్‌= రథమెక్కితే; కేతువై= 


జెండామీద గుర్తునై; పెనుపున్‌= పెంపును; వహింతున్‌= పొందుతాను; నాకున్‌; ఈ వరమున్‌; ఇచ్చి; మనుపుము= కాపాడుము; 
నావుడున్‌= అనగా; అవున్‌+కాక= సరే; అని; మనఃప్రియము= మనస్సంతోషం; ఎసంగన్‌= ఎక్కువ కాగా. 


తాత్సర్యం: నేను నీకు వాహనమౌతాను. నీవు రథమెక్కినప్పుడు జెండామీద గుర్తునై కీర్తి పొందాలని ఉన్నది. నా 
కీ వర మిచ్చి రక్షించుము. అని అనగా సరే లెమ్మని, నా మనస్సునకు సంతోషం కలిగేటట్టుగా. (తరువాతి 
వచనంతో అన్వయం) 


ఉ. పలికి యంతర్శితుం డయ్యె; నంత సంతసంబు నచ్చెరువు బెరయు మనంబుతో మదీయ జనకుపాలికిం జని, 
యీ వృత్తాంతం బెటింగించిన, నతండు వికసిల్లుచు నా వదనంబు వీక్షించి 'ధన్యుండ వైతి; వమ్మహాత్ముండు 
నారాయణుండు; నీ వలని యనుగ్రహంబున సల్లాపసౌఖ్యంబు. బ్రసాదించె; దపంబున నేక యోగసమాధి 
నవలంబించి యేను దన్నెబుంగుటం గోరి యారాధించిన నాకు నీల, శ్వేత, పీతారుణ పింగళంబును బహూదర 
పాదపాణి శిరో నేత్రంబును నైన దివ్యగాత్రంబు సూపి, 'సంగంబు గల యంతరంగంబున న న్నెటుంగ వచ్చునే; 


130 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిస్సంగుండవై యెజింగెదవు గాక! యనియె; నట్టి యవ్విశ్వరూపునకు శాశ్వతపరిచర్య సేయంగల వాండ 
వగుటం గృతార్థతం బొందితి; బదరికాశ్రమంబున కరిగి యచ్చట సకల లోకసేవ్యుం డగు నా భవ్యమూర్తి 
సేవింపు' మని యానతిచ్చిన, నయ్యెడకు ముదంబునం బొదలుచుం బోయి. 354 


ప్రతిపదార్థం: పలికి; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యుడై పోయాడు; అంతన్‌= తర్వాత; సంతసంబున్‌= సంతోషం; 
అచ్చెరువున్‌= ఆశ్చర్యం; బెరయు= పెనగొను; మనంబుతోన్‌= మనస్సుతో; మదీయ= నా; జనకు పాలికిన్‌= తండ్రి దగ్గరకు; 
చని= పోయి; ఆ వృత్తాంతంబు= ఆ విషయం; ఎజింగించినన్‌= చెప్పగా; అతండు= నాతండ్రి; వికసిల్లుచున్‌= సంతోషిస్తూ; 
నా వదనంబు= నా ముఖం; వీక్షించి= చూచి, ధన్యుండవు= అదృష్టవంతుడవు; ఐతివి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; 
నారాయణుండు= విష్ణువు; నీవలని= నీమీద, అను[గ్రహంబునన్‌= దయతో; సల్హాప= సంభాషణ; సౌఖ్యంబున్‌= సుఖం; 
ప్రసాదించెన్‌= అనుగ్రహించాడు; తపంబునను= తపస్సుతో; ఏకయోగసమాధిని= మిక్కిలి ఏకాగ్రత కల యోగసమాధిని; 
అవలంబించి= ఆధారంగా చేసికొని; ఏను= నేను; తన్నున్‌= తనను; ఎణుంగుటన్‌+కోరి= తెలిసికొనాలన్న కోరికతో; ఆరాధిం 
చినన్‌= ఉపాసించగా; నాకున్‌, నీల= ఊదారంగు; శ్వేత= తెలుపు; పీత= పసుపు; అరుణ= ఎరుపు; పింగళంబును= 
వైడూర్యంరంగు కల; బహు= అనేక; ఉదర=పొట్టలు; పాద= కాళ్ళు; పాణి= చేతులు; శిరోనేత్రంబును+ఐన= శిరస్సులు కళ్ళు 
కల; దివ్యగాత్రంబు= దివ్యమైన శరీరాన్ని; చూపి= చూపించి; సంగంబు= రక్తి; కల; అంతరంగంబునన్‌= అంతఃకరణంతో; 
నన్నున్‌; ఎయుంగవచ్చునే?= చూడగలవా?; నిస్పంగుండవు+ఐ= విరక్తి కలవాడవై; ఎజీంగెదవు గాక= తెలిసికొనగలవు; 
అనియెన్‌= అని అన్నాడు; అట్టి= అట్లాంటి; ఆ విశ్వరూపునకున్‌= లోకమే శరీరంగా కలవాడికి; శాశ్వత= నిత్యం; పరిచర్య= 
సేవ; చేయన్‌+కలవాండవు+అగుటన్‌= చేయగలిగే స్థితి పొందావు కనుక; కృత+అర్థతన్‌= ధన్యతను; పొందితి(ఏ)= పొందావు; 
బదరికా+ఆ(శ్రమంబునకున్‌= ఆ పేరుగల ఆశ్రమం (బదరి= రేగుచెట్టు! కల వనంలో ఉన్నందున ఆ పేరు వచ్చింది); అరిగి= 
పోయి; అచ్చటన్‌= అక్కడ; సకల లోక= లోకాలన్నిటికిని; సేవ్యుండు= పూజించదగినవాడు; అగు= ఐన; ఆ భవ్య= ఆ దివ్య; 
మూర్తిన్‌= రూపుడిని; సేవింపుము= పూజించుము; అని; ఆనతి= ఆజ్ఞ ఇచ్చినన్‌= ఇవ్వగా; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; ముదం 
బునన్‌= సంతోషంతో; పొదలుచున్‌= పొంగుతూ; పోయి= వెళ్ళి. 


తాత్సర్యం: అట్లా చెప్పి అదృశ్యుడు కాగా, నేను సంతోషం, ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరై పోయి వెళ్ళి, మా 
తండ్రిగారితో ఆ వృత్తాంతం చెప్పగా ఆయన నా ముఖం చూస్తూ, ఉల్లాసంతో 'నీవు అదృష్టవంతుడవయ్యా! 
ఆయన శ్రీమన్నారాయణుడు. నీమీద అనుగ్రహంతో నీ కా సంభాషణ (ప్రసాదించాడు. సంతోషం. నేను ఏకభుక్తుడనై 
తపస్సు చేస్తే నీ కాయన నీలం, తెలుపు, ఎరుపు, వైడూర్యం (పిల్లి కళ్లకాంతి) రంగులు గల తన దివ్యమూర్తిని 
చూపించి అన్నాడు - 'నన్ను విరక్త బుద్దితో చూడగలవు తప్ప లోకరక్తి గల మనస్సుతో చూడలేవు” అని. అట్లాంటి 
దివ్యమూర్తికి నిత్యం సేవ చేసే భాగ్యం నీకు కలిగింది. బదరికావనానికి పోయి ఆ స్వామిని సేవించుకొ' మ్మని 
ఆజ్ఞాపిస్తే, నేను సంతోషంతో వెళ్ళి. 
సీ, అచట నారాయణు, నచ్యుతుహరి( బుండ । రీకాక్షు. గోవిందు, లోకజనకు( 

గని, భక్తి. బ్రణమిల్లి వినుతిసేయంగం బీ | తాంబర కలితమై యష్టభుజము 

శంఖ చక్రగదా సిశార్‌జ్ఞ ధరంబును । నైనరూపము దాల్లి యవ్విభుండు 

సిటునవ్వుతోడ 'వచ్చితి మేలు సేసితి । రి మృంచు( దా నుత్తరంపుం దూర్పు 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 131 


తే. దెసకు నల్లన పోవ బెంపెస(గ( గడంగి | పాటి వలయు; నా కెమ్మెయి బహుసహస్ర 
యోజనంబులునని వితతోజ్జ్వలాగ్ని । యద్దుతముగ ననింధన మై వెలుంగ. 355 


ప్రతిపదార్థం: అచటన్‌= బదరికా(శ్రమంలో; నారాయణున్‌, అచ్యుతున్‌, హరిన్‌; పుండరీక+అక్షున్‌= పద్మంవంటి నేత్రాలు 
గలవాడిని; గోవిందున్‌; లోకజనకున్‌= లోకాలకు తండ్రిని; కని= చూచి; భక్తిన్‌= భక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; 
వినుతిచేయంగన్‌= స్తుతించగా; పీత+అంబర= పచ్చని పట్టువస్త్రంతో; కలితము+ఐ= కూడినదై; అష్టభుజము= ఎనిమిది 
భుజాలు కలిగి; శంఖ= శంఖం; చక్ర= చక్రం, గదా= గద; అసి= కత్తి; శార్‌జ్ఞము= విల్లు; ధరంబును+ఐన= ధరించినదైన; 
రూపము= ఆకారం; తాల్చి= ధరించి; ఆ+విభుండు= ఆ (ప్రభువు; చిణు= చిన్న; నవ్వుతోడన్‌= నవ్వుతో; వచ్చితి(వి)= 
వచ్చావు; మేలు= మంచి; చేసితి(వి)= చేసావు; రమ్ము+అంచున్‌= రమ్మంటూ; తాను; ఉత్తరంపు( దూర్చు దెసకున్‌= ఈశాన్య 
దిక్కునకు; అల్లన= నెమ్మదిగా; పోవన్‌= పోగా; పెంపు= ఆధిక్యం; ఎసంగన్‌= ఎక్కువ కాగా; కడంగ= ప్రయత్నంతో; నాకున్‌= 
నాతో; పాణవలయున్‌= పరుగెత్తాలి; బహు= అనేక; సహ(స్ర= వేల; యోజనంబులు= ఆమడలు; అని; వితత= విస్తారమైన; 
ఉజ్జల= వెలిగే; అగ్ని= నిప్పు; అద్భుతముగన్‌= ఆశ్చర్యంగా; అనింధనము+ఐ= ఇంధనం (కట్టె) లేకుండా; వెలుంగన్‌= ఆ 
అగ్ని వెలుగగా. (తరువాతి వచనంతో అన్వయం) 


తాత్సర్యం: అక్కడ అచ్యుతుడు, పద్మాక్షుడు, గోవిందుడు సర్వలోకాలకు తండ్రి అయిన శ్రీమన్నారాయణుడికి 
భక్తితో నమస్కరించి స్తుతించగా ఆయన పీతాంబరం, ఎనిమిది భుజాలలో, శంఖ చక్ర గదా ఖడ్ల శార్‌జ్ఞములను 
దాల్చిన రూపముతో, చిరునవ్వుతో ఇట్లా అన్నాడు. 'మంచిది వచ్చావు. నాతో రమ్ము! అంటూ ఈశాన్య దిక్కునకు 
పోయాడు. నేనూ ఆయన వెంటనంటి అనేక వేలయోజనాలదూరం పరుగెత్తవలసి ఉంటుందని భావించాను. 
ఎదురుగా ఒక మహాద్భుతమైన అగ్ని కట్టెలు లేకుండా మండుతున్నది. 


వ. కని, యప్పావకుం బావకద్యుతి యగు నమ్మహాయోగి ప్రవేశించి, యందు శివాసహితుం డై శివుండు 
దపంబుసేయ( దదీయ సంవిత్సౌఖ్యం బనుభవించి, యయ్యనలంబు గడచి యరుగుచుండ, నేనును 
బథిశ్రమాభిభూతుండ నగుచు విడువక వెనుకం బోవు చుండితి; నిట్లు మటియునుం బెద్దయు దవ్వు సని 
యద్దేవుండు భాస్కరకిరణంబులకుం బ్రవేశంబు లేని మహాతమంబు సొచ్చె; నచ్చటం జూడ్కిసెడి మూఢత్వంబు 
నొంది. 356 


ప్రతిపదార్థం: కని= చూచి; ఆ+పావకున్‌= ఆ అగ్నిదేవుడిని; పావక ద్యుతి+అను= అగ్నివంటి కాంతికలిగిన; ఆ+మహాయోగి= 
ఆ మహాయోగమూర్తి (విష్ణువు); ప్రవేశించి= అగ్నిలోచొచ్చి; అందున్‌= ఆ అగ్నిలో; శివా= పార్వతితో; సహితుండు+ఐ= 
కూడినవాడై; శివుండు= ఈశ్వరుడు; తపంబుచేయన్‌= తపస్సు చేస్తూ ఉండగా; తదీయ= దానికి సంబంధించిన; సంవిత్‌= 
జ్ఞానం; సౌఖ్యంబు= సంతోషం (శివుని తపస్సు చూస్తూ జ్ఞానానందాన్ని పొంది); ఆ+అనలంబున్‌= ఆ అగ్నిని; కడచి=దాటి; 
అరుగుచుండన్‌= పోతూ ఉండగా; నేనునున్‌= నేనుకూడా; పథిశ్రమ= మార్గశ్రమతో; అభిభూతుండను= అలసట పొందినవాడను; 
అగుచున్‌; విడువక= వదలక; వెనుకన్‌= వెన్నంటి; పోవుచుండితిన్‌= పోతూనే ఉన్నాను; ఇట్టు= ఈ విధంగా; మజీయునున్‌= 
ఇంకా; పెద్దయున్‌దవ్వు= చాలా దూరం; చని= పోయి; ఆ+దేవుండు= ఆ భగవంతుడగు విష్ణువు; భాస్కర= సూర్యుడి; 
కిరణంబులకున్‌= కిరణాలకున్నూ; (ప్రవేశంబు లేని= దూరటానికి వీలుకాని; మహాతమంబు= గొప్ప చీకటిలోనికి; చొచ్చెన్‌= 
ప్రవేశించాడు; అచ్చటన్‌= అక్కడ; చూడ్కి= చూపు; చెడి= చెడిపోయి; మూఢత్వంబును+ఒంది= దారి తెన్నూ తెలియనివాడనై. 


132 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అగ్నివంటి ఆ మహాయోగి అగ్నిలో ప్రవేశించాడు. అక్కడ పార్వతీ సహితుడై శివుడు తపస్సు 
చేస్తున్నాడు. అది చూచి జ్ఞానసౌఖ్యం పొంది, ఆ అగ్నిని దాటి పోతున్నాడు స్వామి. నేను మార్గాయాసం లెక్క చేయక 
వెనకనే పోతున్నాను. ఈ విధంగా పోయి పోయి సూర్యకిరణాలు కూడా (ప్రవేశించ వీలులేని అంధకారంలోనికి 
ప్రవేశించేసరికి, నాకు దిక్కు తెన్ను తెలియక. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. ఆ దేవు. జిత్తమున నిడి । 'యాదిపురుష! కరుణ నన్ను నరయు; మెచటికో 

యేది గతియొ నా? కనంగా । 'నీ దెస రి మ్మనుచు. దీపుటెలుంగుం జూపెన్‌. 357 
ప్రతిపదార్థం: ఆ దేవున్‌= ఆ స్వామిని; చిత్తమునన్‌= బుద్దిలో; ఇడి= పెట్టుకొని; ఆదిపురుష!= సృష్టికి మొదలైనస్వామీ!; 
కరుణన్‌= దయతో; నన్నున్‌; అరయుము= చూడుము; ఎచటికో= ఈ ప్రయాణ మెక్కడకు; ఏది గతియొ= ఏది దిక్కో; 
నాకున్‌?; అనంగాన్‌= అనేసరికి; ఈ దెస= ఈ దిక్కునకు; రమ్ము; అనుచున్‌; తీపు+ఎలు(గు= ఒక తీయని కంఠస్వరాన్ని; 
చూపెన్‌= ప్రదర్శించాడు. 
తాత్సర్యం: ఆ దేవుడినే మనస్సులో పెట్టుకొని 'ఆదిపురుషా! (పరమాత్మా!) ఈ ప్రయాణం ఎక్కడికో తెలియదు. 
నా కేది గతి? అనేసరికి “ ఈ దెసకు రమ్ము! అన్న ఒక తీయని కంఠధ్వని వినిపించింది. 


క. మది ఖేదము, మై దప్పియు€ । గదిరిన నే శరణు వేడగా దమ మెల్లం 

దుది వోయి లేక తక్కెను | హృదయానందకర మైన యెడయై యుందెన్‌. 358 
ప్రతిపదార్థం: మదిన్‌= మనస్సులో; ఖేదము= దైన్యం; మైన్‌= శరీరంలో; దప్పియున్‌= దప్పిక, ఆయాసం; కదిరినన్‌= 
కలుగగా; నేన్‌= నేను; శరణు వేండంగాన్‌= ఆశ్రయం కోరగా; తమము+ఎల్లన్‌= చీకటిఅంతా; తుదిన్‌= చివరకు; పోయి= 
అంతరించి, నశించి; లేక= కొంచెమూ మిగలక; తక్కెను= లోపించింది; హృదయ+ఆనందకరము =హృదయానికి ఆనందాన్ని 
కల్గించిన; ఎడయై= సమయమై; ఉండెన్‌= ఉన్నది. 
తాత్సర్యం: మనస్సులో దుఃఖం, శరీరంలో (శమ కలిగేసరికి నేను శరణు కోరాను. ఆ చీకట్లన్నీ కొంచెం కూడా 
మిగలకుండా అంతరించాయి. ఆ సమయ మెంత ఆనందాన్ని కల్గించిందో చెప్పలేను. 


తే. పట్టపగలింటి సూర్యుని పగిది నతడు । దోంచె. సూర్యేందు తారక ద్యుతుల కచటు 
గోచరము గాదు; దేవతాకోటి యాది । యైన జంతువులకు నగమ్యస్థలంబు. 359 
ప్రతిపదార్థం: అతండు= ఆ భగవంతుడు; పట్టపగలింటి= పట్టపగటియందలి; సూర్యుని పగిదిన్‌= సూర్యుడివలె; తోంెన్‌= 


వెలుగుతున్నాడు; తారక= నక్షత్ర; ద్యుతులకున్‌= కాంతులకు; అచటు= ఆ స్థలం; గోచరము కాదు= కన్పించదు; 
దేవతాకోటి= దేవతల సమూహం; ఆది= మొదలు, ఐన= కాగల; జంతువులకున్‌= జీవులకు; అగమ్య స్థలంబు= పోరానిచోటు. 


తాత్సర్యం: ఆయన మిట్టమధ్యాహ్నం సూర్యుడివలె వెలుగుతున్నాడు. చుక్కల కాంతుల కా చోటు కన్పించదు. 
దేవతలు మొదలైన జీవులకు పోరానిచోటు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 133 


క. దుందుభి నిస్వనములు, నా । నందనమృదుమధుర గీతనాదములు( జెవిం 
బొందె మకరందబిందు । స్యంది కమల సుభగ నదులు నచ్చటం దోంచెన్‌. 360 
ప్రతిపదార్థం: దుందుభి= భేరుల; నిస్వనములు= ధ్వనులు; ఆనందన= ఆనందంతో; మృదు= మెత్తని; మధుర= తీయని; 


గీత= పాటల; నాదములు= ధ్వనులు; చెవిన్‌= చెవులను; పొందెన్‌= పొందాయి; మకరంద= తేనె; బిందు= బొట్టు; స్యంది= 
స్రవించే; కమల= తామరపూలతో, సుభగ= అందమైన; నదులును= ఏరులుకూడా; అచ్చటన్‌= అక్కడ; తోణెన్‌= కన్పించాయి. 


తాత్సర్యం: భేరీ నినాదాలు ఆనందంతో నిండిన మెత్తని తీయనిపాటల సంగీతాలూ వినిపించాయి. తేనెను 
(స్రవించే తామరపూలతో అందమైన నదులూ అక్కడ వెలిశాయి. 


క. సురలకు నిమ్మెయిం దేజ । స్సురణము లేదన్న యట్టిపొలుపున వెలు(గన్‌ 


నరులం గొందటి( గాంచితి | దరుణులనుం గంటి నద్దుతతమాకృతులన్‌. 361 


ప్రతిపదార్థం: సురలకున్‌= దేవతలకు కూడా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తేజుస్సురణము= కాంతి (ప్రకాశం; లేదన్న 
అట్టి= లేదు అనిపించే; పొలుపునన్‌= అందంతో; వెలు(గన్‌= (ప్రకాశించే; నరులన్‌= మనుష్యులను; కొందజన్‌= కొంతమందిని; 
కాంచితిన్‌= చూచాను; అద్భుతతము= మిక్కిలి విచిత్రమైన; ఆకృతులన్‌= ఆకారాలు కల; తరుణులనున్‌= ఆడవారిని 
కూడా; కంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: దేవతలకు కూడా ఇట్లాంటి తేజస్సు లేదనిపించే మగవారినీ, ఆశ్చర్యకరమైన రూపవతులు కొందరు 
స్త్రీలనూ చూచాను. 


తే. వారు పూజ లొనర్పంగ గారవంపుం । జూడ్కి నద్దేవు' దందజం జూచు చరిగె; 
మటియు నట తతదేశంబు మహితవహ్ని | మయతఈ. జేసి భయంకర మయి వెలింగె. 362 


ప్రతిపదార్థం: వారు= ఆ ప్రీ పురుషులు; పూజలు+ఒనర్పంగన్‌= పూజలు చేయగా, ఆ+దేవుండు= ఆ భగవంతుడు; 
గారవంపు= ముద్దుచేసే; చూడ్కిన్‌= చూపుతో; అందణన్‌= అందరినీ; చూచుచున్‌= చూస్తూ; అరిగెన్‌= వెళ్ళాడు; మటియున్‌= 
ఇంకా; అటన్‌= అక్కడ; తత్‌ప్రదేశంబు= ఆ చోటు; మహిత= దివ్యమైన; వహ్నిమయతన్‌+చేసి= అగ్నిమయమైన కారణంగా; 
భయంకరము+అయి= భయము కొల్పుతూ; వెలింగెన్‌= (ప్రకాశించింది. 


తాత్సర్యం: వారంతా పూజిస్తూ ఉండగా, ఆ స్వామి వారిని వాత్సల్యంతో చూస్తూ వెళ్ళాడు. ఆ (ప్రదేశమంతా 
అగ్నిమయంగా ఉన్నందున భయంకరంగా వెలిగిపోయింది. 


వ. అచ్చట నే నతనిం గానక. 363 
ప్రతిపదార్థం: అచ్చటన్‌= పైన వర్ణించిన తేజోమయలోకంలో; నేను; అతనిన్‌= భగవంతుని; కానక= చూడలేక, 


తాత్సర్యం: అక్కడ నేను అతడిని చూడలేక. 


క. భ్రమ గొని యద్దేవునిం జి । త్తమునం దిడి “శరణు శరణు, దయం గావుము' న 
న్న మితైశ్వర్య ! యనుడు శీ | తమధుర లలితాక్షరముగ దా నిట్లనియెన్‌. 364 


134 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (భ్రమకొని= భ్రాంతిపడి; ఆ+దేవునిన్‌= ఆ స్వామిని; చిత్తమునందున్‌= మనస్సులో; ఇడి= పెట్టుకొని; అమిత= 
అమితమైన; ఐశ్వర్య!= సంపద కలవాడా!; (ఈశ్వర!= ఈశ్వరత్వం కలవాడు) ఈశ్వరత్వమంటే సర్వాధికారం - సంపద - 
శాసించే శక్తి అని అర్థం); శరణు= దిక్కు నీవే; దయన్‌= దయతో; నన్నున్‌; కావుము= రక్షించుము; అనుడున్‌=అనగా; శీత= 
చల్లని; మధుర= తీయని; లలిత= కోమలమైన; అక్షరముగన్‌= అక్షరాలు కల మాటలతో; తాను= భగవంతుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: నాకు (భ్రాంతి కలిగి దిక్కు తోచక ఆ స్వామిని మనస్సులో నుంచుకొని శరణని |ప్రార్థించేసరికి ఆయన 
చల్లగా మధురంగా కోమలంగా ఇట్లా అన్నాడు. 


క. “నిను నే మజతునె? నీదగు । జనకునిచే నన్ను విని సుసంగతమతివై 

చనుదెంచు టే నెటుంగనె? వినతాసుత! యిందు రమ్ము విడువుము భయమున్‌. 365 
ప్రతిపదార్థం: వినతాసుత!= వినతా కుమారా!; నినున్‌= నిన్ను; నేన్‌= నేను; మజతునె?= మరిచిపోతానా?; నీదగు= నీ 
యొక్క; జనకునిచేన్‌= తండ్రివలన; నన్నున్‌ విని= నన్ను గురించి విని; సుసంగతమతివి+ఐ= నాయందు చక్కగా లగ్నమైన 


మనస్సుగలవాడవై; చనుదెంచుట= రావటం; ఏన్‌= నేను; ఎణుంగనె?= ఎరుగనా? ఇందున్‌ రమ్ము= ఇట్లా రమ్ము; భయమున్‌ 
విడువుము= భయాన్ని విడిచిపెట్టుము. 


తాత్పర్యం: 'వినతాకుమారా! నిన్ను నేను మరచిపోతానా? నీ తం(డ్రివలన నన్ను గురించి వినినా దర్శనం కొరకు 
వచ్చావుకదా! భయం దేనికి? ఇట్లా రమ్ము. 


వ. నన్నుం గానమికిం గలంక వలవదు. 366 
ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; కానమికిన్‌= చూడకపోవటం వలన; కలంక= దుఃఖం; వలవదు= వద్దు. 
తాత్పర్యం: నన్ను చూడలేనందుకు కలత పడవద్దు. 

లు 


క. మమకారాహంకారము । ల మతిం జొరనీక, నిశ్చలంబగు చూడ్మిన్‌ 

సమవేతరూపు నన్నున్‌ ।; శమభరితాత్మకులు గండ్రు సారవిచారా! 367 
ప్రతిపదార్థం: సార విచారా!= సారవంతమైన ఆత్మ వివేకం కలవాడా! మమకార= నా దనే వ్యామోహం; అహంకారములన్‌= 
నేను అనే గర్వం; మతిన్‌= మనస్సులో; చారనీక= (ప్రవేశించనివ్వక; నిశ్చలంబు+అగు= చలించని, ఏకాగ్రమైన; చూడ్కిన్‌= 
చూపుతో; సమవేతరూపున్‌= విశ్యరూపుడనైన; నన్నున్‌= నన్ను; శమ= శాంతి; భరిత= నిండిన; ఆత్మకులున్‌= ఆత్మకలవారు; 
కండ్రు= చూస్తారు. 


తాత్సర్యం: ఆత్మ విచారణ కలవాడా! మమకారం, అహంకారం మనస్సులో ఏమాత్రం (ప్రవేశించనివ్వకుండా, 
ఏకా[గ్రమైన చూపుతో విశ్వస్వరూపుడను, సర్వాత్ముడను ఐన నన్ను శాంతి నిండిన ఆత్మకలవారు చూస్తారు. 


తే. నీవు నామీది వేడుక నెజయ నిష్ట । తోడ దలంచుట మామక స్టూలరూప 
దర్శి వై యుండు; దని నన్ను దయదలిర్చ । గారవించిన ననలంబు క్రందు వాసె. 368 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 135 


ప్రతిపదార్థం: నీవు; నామీంది= నాపైన; వేడుక= కోరిక; నెజయన్‌= నిండుగా; నిష్టతోడన్‌= నియమంతో; తలయట= 
భావించటం; మామక= నాదైన; స్టూలరూప= బాహ్యరూపాన్ని; దర్శివి= చూచేవాడివి; ఐ ఉండుదు+అని= ఐ ఉంటావని; 
నన్నున్‌= నన్ను; దయ తలిర్చన్‌= దయ చిగురించగా; గారవించినన్‌= మన్నించగా; అనలంబు= అగ్ని సంబంధమైన; 
క్రందు= బాధ; పాసెన్‌= పోయింది. 


తాత్సర్యం: నీవు నిష్టతో నన్ను భావించటంవలన నా స్టూలరూప దర్శనం కలవాడివై ఉండగలి వని దయతో 
చెప్పేసరికి అగ్ని వేడి బాధ ఉపశమించింది. 


వ. ఇవ్విధంబున సుఖిం జేసి ననుం గొలిపించుకొని మటియు దవ్వుసని యాకాశంబున కెగసిన నేనుం దోన 

తగిలిపోవ నంతర్జానంబు సేసె; నిట రమ్మను నెలుంగ యాధారంబుగా నా చక్కటికిం బోయి. 369 
ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; సుఖిన్‌+చేసి= నన్ను సుఖపడేటట్టు చేసి; ననున్‌= నన్ను; కొలిపించుకొని= 
సేవించుకొనేటట్టు చేసి; మటియున్‌= ఇంకా; దవ్వు= దూరం; చని= వెళ్ళి; ఆకాశంబునకున్‌= మింటిపైకి; ఎగసినన్‌= 
ఎగిరిపోగా; నేనున్‌= నేను కూడా; తోన= వెన్నంటి; తగిలి= అంటుకొని; పోవన్‌= పోగా; అంతర్జానంబు చేసెన్‌= అదృశ్యుడై 
పోయాడు; ఇటన్‌= ఇక్కడకు; రమ్ము= రా; అను= అన్న; ఎలుంగు+అ= కంఠధ్వనియే; ఆధారంబుగాన్‌= ఆశయంగా, 
ఊతగా; ఆ చక్కటికిన్‌+పోయి= ఆ ప్రదేశానికి వెళ్ళి. 


తాత్సర్యం: ఈ రకంగా నన్ను సుఖపెట్టి నా సేవ లందుకొని ఇంకా దూరంపోయి ఆకాశాని కెగిరి అదృశ్యుడు 
కాగా, నేను కూడా వెంబడించి ఇలా రా" అన్న మాటనే ఆధారంగా (గ్రహించి ఆ ప్రదేశానికి వెళ్ళాను. 


క. కమనీయహంస కుల సం । గమశోభిత మైన యొక్క కమలాకరముం 
బ్రమదమున దాన నవగా । హము సేయుచునున్న తన్ను నచటం గంటిన్‌. 370 
ప్రతిపదార్థం: కమనీయ= అందమైన; హంసకుల= అంచల గుంపుయొక్క; సంగమ= కలయికతో; శోభితము+ఐన= 


సుందరమైన; ఒక్క; కమల+ఆకరమున్‌= తామరపూలకు నిలయమైన చెరువును; ప్రమదమునన్‌= సంతోషంతో; దానన్‌= 
దానియందు; అవగాహము= స్నానం; చేయుచున్‌+ఉన్న= చేస్తున్న; తన్నున్‌= తనను; అచటన్‌= అక్కడ; కంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: అందమైన హంసల గుంపులు చేరటం చేత మరీ అందంగా ఉన్నట్టిదీ, తామరపూలతో అందమైనదీ 
అయిన చెరువునూ, తా నొక్కడే అందులో స్నానం చేస్తున్న భగవంతుడినీ చూచాను. 


క. నా దిక్కుకనుంగొని, తా । నాదరమునం బిల్డై; నేను నచటికి. జని యం 
దాదేవుని( గానమికి వి | షాదం బందుమదితోడ( జంచల దృష్టిన్‌. 371 


ప్రతిపదార్థం: నా దిక్కు= నా వైపు; కనుంగొని= చూచి; తాను; ఆదరమునన్‌= ఆదరంతో; పిల్చెన్‌= పిలిచాడు; నేనున్‌; 
అచటికిన్‌; చని; అందున్‌= అక్కడ; ఆ దేవునిన్‌= ఆ భగవంతుడిని; కానమికిన్‌= చూడలేక పోవటంవలన; విషాదంబు= దుః 
ఖం; అందు= పొందు; మదితోడన్‌= మనస్సుతో; చంచల= చలించే; దృష్టిన్‌= చూపుతో. 

తాత్సర్యం: నా వైపు చూచి ప్రేమతో పిలిచినందువలన వెళ్ళగా, ఆయన కన్పించలేదు. నేను దుఃఖంతో వెతికే 
చూపులతో (తరువాతి పద్యంతో అన్వయం) 


136 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. కలయంగం జూడ నద్దుతము గాంగ ననేక శతాగ్నిహోత్రముల్‌ 
వెలుంగుట గానవచ్చె, బహువేదరవంబులు వింటి(, దత్రృవ 
క్తలం బొడగాన, నట్టియెడ దారుణరూప సుపర్ణ సంఘముల్‌ 
బలువిడి నాపయిం; గవిసె; భ్రాంతు(డ నైతి భయంబు పెంపునన్‌. 372 


ప్రతిపదార్థం: కలయయగన్‌= అంతటా; చూడన్‌= చూడగా; అద్భుతము= చిత్రం; కాగన్‌= కాగా; అనేక= ఎన్నో; శత= 
వందల; అగ్నిహోత్రముల్‌= అగ్నిహో(త్రాలు; వెలుంగుట= (ప్రకాళశించటం; కానన్‌ వచ్చెన్‌= కన్పించాయి; బహు= అనేక; వేద 
రవంబులు= వేదధ్వనులు; వింటిన్‌= విన్నాను; తత్‌ (ప్రవక్తలన్‌= ఆ వేద మంత్రాలు చదివిన వారిని; పొడగానన్‌= దర్శించలేదు; 
అట్టి+ఎడన్‌= అట్లాంటి సమయంలో; దారుణ= (క్రూరమైన; సుపర్ల= గరుత్మంతుల; సంఘముల్‌= సమూహాలు; బలు విడి= 
హఠాత్తుగా; నాపయిన్‌= నామీద; కవిసెన్‌= దూకాయి; భయంబు= భయముయొక్క; పెంపునన్‌= అతిశయంచేత; 
(భ్రాంతుండన్‌+ఐతిన్‌= ఏమీ చేయలేని మూఢుడ నయ్యాను 


తాత్సర్యం: అంతటా కలయజూస్తే అనేకవందల అగ్నిహో(త్రాలు వెలిగాయి. ఎవరూ కనిపించకుండా అనేక 
వేదమంత్రాలు చదివిన ధ్వనులు వినిపించాయి. అట్లాంటి సమయంలో [క్రూరమైన గరుత్మంతుల గుంపులెన్నో 
ఒకేసారి నా పయికి హఠాత్తుగా విజృంభించాయి. నేను భయటభ్రాంతుడనయ్యాను. 


ఆ. అట్లు భయము. బొంది, 'యచ్యుత! శివ! సహ! స్రాక్ష! వేదమయ!, యనాదినిధన! 
త్రిభువనైకనాథ! త్రినయన! గోవింద! పద్మనాభ! హర! కృపావిధేయ! 373 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; భయమున్‌= భీతిని; పొంది= చెంది; అచ్యుత!= (పరమాత్మ స్థితినుండి) చ్యుతి (భ్రష్టత) 
లేనివాడా!; శివ!= మంగళరూపుడా!; సహ(స్ర+అక్ష!= వేయి కనులు కలవాడా!; వేదమయ!= వేదమూర్తీ!; అనాదినిధన!= 
(న+ఆది+నిధన)= చావు పుట్టుకలు లేనివాడా!; (ఆది= మొదలు; జన్మ!; నిధన= మరణం; న= లేనివాడా); (త్రిభువన= 
ముల్లోకాలకు; ఏక= ఏకైక; నాథ!= పతీ!; (త్రినయన= మూడు కన్నులు కలవాడా!; గోవింద!= గోవులను కాపాడేవాడా!; (గో 
అంటే శబ్దం, కిరణం - అని అనేక అర్జాలు. కనుక గోవిందుడంటే సూర్యుడనీ అర్థం); పద్మనాభ!= తామరపువ్వు బొడ్డులో 
ఉన్నవాడా! (అందులో నుండే (బ్రహ్మ పుట్టి సృష్టి చేస్తున్నాడని పురాణగాథ; పద్మమంటే కంటికి కన్పించే (ప్రకృతి= విశ్వం. 
అంతా. దానికి కేం(ద్ర బిందువుగా - చ(క్రానికి ఇరుసువలె ఉండేవాడని అర్థం); హర!= హరించేవాడా!= (ప్రళయం చేసేవాడా!); 
కృపా విధేయ!= దయకు లోబడినవాడా! (దయ కలవాడా!) 


తాత్సర్యం: ఆ విధంగా భయపడి “అచ్యుతా! శివా! సహ(స్రాక్షా! వేదమయా! అనాదినిధనా! త్రిభువనైకనాథా! 
త్రినయన! గోవింద! పద్మనాభ! హర! కృపావిధేయ!' 


విశేషం: ఇది వైదిక స్తోత్రం. పురాణస్తోత్రం కాదు. స్తుతింపబడేది విష్ణువైనా, శివ, సహస్రాక్ష (ఇంద్రుడు) (త్రినయన - అనే 
నామాలు వాడటం వలన ఇక్కడ శబ్దాల కున్న అర్థాలే (ప్రధానం తప్ప పైన వ్రాసిన విధంగా, తర్వాత వచ్చిన మతాల (ప్రకారం, 
పురాణాల (ప్రకారం - శివుడు, పద్మనాభుడు వేరు దేవతలు కారు. ఎట్టాగంటే మూడవకన్ను యోగనేత్రం. అది సాధన చేస్తే 
ఎవరికైనా లభించే దివ్యదర్శన శక్తి యోగి కూడా త్రినయనుడే. కనుక ఈ సమన్వయం కొరకు కవి ఇట్లా వ్రాశాడు. 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 137 


క. అని మజియుం బెక్కు పేళ్ళన్‌, । వినుతించుచు, శరణు వేండి వినత శిరస్కుం 
డును, ముకుళీకృత హస్తుం । డును నై యే నుండ దేవుండు ప్రసాదమునన్‌. 374 


ప్రతిపదార్థం: అని= అట్టా స్తుతించి; మజియున్‌= ఇంకా; పెక్కు= అనేకమైన; పేళ్ళన్‌= పేర్లతో; వినుతించుచున్‌= స్తుతిస్తూ; 
శరణువే(డి= శరణుకమ్మని ప్రార్థించి; వినత= వంగిన; శిరస్కుండును= తల కలవాడును; ముకుళీకృత= ముడిచిన; 
హస్తుండును= చేతులు కలవాడును; ఐ= అవుతూ; ఏన్‌= నేను; ఉండన్‌= ఉండగా; దేవుండు= స్వామి; (ప్రసాదమునన్‌= 
ప్రసన్నతతో. 


తాత్సర్యం: ఇట్లా ఎన్నో నామాలతో స్తుతించి తలవాల్చి, దోసిలొగ్గిన నన్ను చూచి స్వామి దయతో. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


విశేషం: అని మజియుం బెక్కు పేళ్ళన్‌= సహస్రనామాలు. ఈ మాట తిక్కనగారి అనువాద పద్దతిని తెలియచేస్తుంది. ఈ 
ఘట్టమంతా ఉత్తరదేశప్రతులలో లేదు. కుంభకోణ (ప్రతిలోనే ఉన్నది. మూలంలో సహ(స్రనామాలు(శివ, విష్ణు) వాటిని 
తెలుగులో వ్రాయటానికి వీలులేదు కనుక తిక్కనగారు మక్కికి మక్కి అనువదించలేదు. కనుక మూలంలో ఎన్నో నామాలుంటే 
వాటిలో (ప్రధానమైనవి తీసికొని వ్రాస్తున్నాను - అనటానికి సూచన సెక్కు పేళ్ళు”. 


క. తను. జూపి, 'యోడ కోడకు । వినతాసుత!' యనియె నపుడు విను(డే మొదలం 
గనిన బదరికాశ్రమ మ । య్యె నచటు విష్ణుని ప్రభావ మేమనవచ్చున్‌! 375 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; చూపి= కన్సింపచేసి; వినతాసుత!= వినత కొడుకా! ఓడకు+ఓడకు= భయపడకు భయపడకు; 
అనియెన్‌= అన్నాడు; అపుడు= ఆ సమయంలో; వినుండు= వినండి (ఒక తమాషా); ఏన్‌=నేను; మొదలన్‌= మొదట; కనిన= 
చూచిన; బదరికాశమము= రేగుచెట్ల గుంపులలోని (పూరి గుడిసె ఆ(శమం; అయ్యెన్‌= ఐనది; అచటు= ఆ స్థలం; విష్ణుని 
ప్రభావము= విష్ణువు మహత్యం; ఏమనవచ్చున్‌!= ఎంతని పొగడగలము! 


తాత్సర్యం: అప్పు డాయన కన్పించి 'భయపడవద్దయ్యా! వినతాసుత!' అన్నాడు. అప్పు డాస్ట్రలం నేను మొదట 
చూచిన బదరికాశ్రమమే. ఎంత విచిత్రమో! ఆ భగవంతుడి లీల నెవ్వడు కొనియాడగలడు? 


ఉ. అ ప్పరమేశ్వరుండు లలితాష్టభుజం బగు రూపు. దాల్చి, తా 
నెప్పటియట్ల నిల్చె; గని యేను మనంబున నద్దుతంబుతో 
ముప్పిరి యైన కౌతుకము మోదము నెక్కొన, నాకు సత్మృపం 
జెప్పెడుం, గాక యెట్లు నని చేరితి నంజలి మౌళిం జేర్చుచున్‌. 376 


ప్రతిపదార్థం: అ+పరమేశ్వరుండు= ఆ మహాదేవుడు; లలిత= కోమలములైన; అష్టభుజంబు= ఎనిమిది చేతులు కల; 
రూపున్‌= ఆకారాన్ని; తాల్చి= ధరించి; తాన్‌= తాను; ఎప్పటిఅట్ల= ఎప్పటివలెనే; నిల్చెన్‌= నిలబడ్డాడు; కని= చూచి; ఏనున్‌= 
నేను కూడా; మనంబునన్‌= మనస్సులో; అద్భుతంబుతోన్‌= ఆశ్చర్యంతో; ముప్పిరి+ఐన= మూడు పేటలుగా పెనవేసికొన్న; 
కౌతుకము= కుతూహలం; మోదము= సంతోషం; నెక్కొనన్‌= ఎక్కువ కాగా; నాకున్‌; సత్కపన్‌= చక్కని దయతో; 
చెప్పెడున్‌+కాక!= తప్పక చెప్పగలడు; ఎట్టున్‌= ఎట్టాగైనా సరే!; అని= అనుకొంటూ; అంజలిన్‌= దోసిలిని; మౌళిన్‌= తలపై; 
చేర్చుచున్‌= చేరుస్తూ; చేరితిన్‌= ఆయన దగ్గరకు చేరాను. 


138 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ మహాస్వామి ఎనిమిది చేతులతో కనిపించాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు కుతూహలమూ, 
సంతోషమూ ముప్పిరిగొన్నాయి. దయతో తన స్వరూపం ఎట్లాగూ తెలియచేస్తా డీ స్వామి అనుకొంటూ తలపై 
చేతులు మోడ్చి ఆయన దగ్గరకు చేరాను. 


వ. చేరి వినయావనతుండ నయి 'దేవా! యేను భవత్నాద భక్తుండనేని నీ దయకు భాజనంబనేని నాకు 
వినందగునేని దురధిగమసారంబైన భవదీయప్రకారం బిట్టిదని యెజుంగు నట్లుగాం జెప్పవే యనిన నా సర్వలోక 
శరణ్యుండు గారుణ్యామృత మయం బైన చూడి నామీ(ద నొలయ నిట్లనియె. 377 


ప్రతిపదార్థం: చేరి= సమీపించి; వినయ+అవనతుండన్‌+అయి= వినయంతో తలనువంచినవాడనై; దేవా!= స్వామీ! ఏను= 
నేను; భవత్‌= తమ; పాదభక్తుండను= పాదాలపై భక్తి కలవాడను; ఏనిన్‌= అయితే; నీదయకున్‌; భాజనంబను= పా(త్రుడను; 
ఏనిన్‌= ఐతే; నాకున్‌, వినన్‌ తగునేని= వినటానికి అర్హతుంటే; దుర్‌+అధిగమ= కష్టంతో పొందదగిన; సారంబు+ఐన= 
సారముగలదైన; భవదీయ= తమ; (ప్రకారంబు= పద్దతి; ఇట్టిది+అని= ఇట్టాంటిదని; ఎయింగునట్టుగాన్‌= తెలిసేటట్లుగా; 
చెప్పవే= అను(గ్రహించవే; అనినన్‌= అనగా; ఆ; సర్వలోక= అన్ని లోకాలకు; శరణ్యుండు= శరణని చేరదగినవాడు; కారుణ్య= 
దయ అన్న; అమృతమయంబు= అమృతంతో నిండిన; చూడ్కిన్‌= చూపుతో (దయ అన్న అమృతం వర్షించే చూపు); నామీ. 
దన్‌= నాపయి; ఒలయన్‌= వ్యాపించగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అట్టా దగ్గరకు పోయి 'స్వామీ! నేను నీకు భక్తుడనైతే, నీ దయకు పాత్రుడనైతే, వినే అర్హత నాకుంటే, 
తపస్సుచేతకాని పొందలేని నీ సారవంతమైన తత్త్యం నాకు బోధించవా? అని వేడికొనగా, ముల్లోకాలకూ ఆశ్రయమైన 
ఆ స్వామి దయామృతాన్ని వర్షిస్తూ నన్ను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విష్ణుదేవుడు గరుత్మంతున కుపదేశించిన యాత్మతత్త ప్రకారము (సం.13-43-1 (కుంభ)) 


(ఈక 


“అనిమిష గంధర్వదనుజు లాదిగ నెవ్వ । రును విను, నాయున్న రూ పెటుంగ; 
రఖిలభూతములు నాయం దుద్ధవించు, వ । ర్తించు, లయించు, వర్తింప నేను 
వాని వశంబున వసియింతు సర్వంబు । నందును, నాతత్త్వ మధిగమింప 

నగు నగ్ని యాత్మ సమాహితంబుగ( జేయం । గామవర్ణిత మహంకారవిముఖ 


తే. మజడ, మపరిగ్రహం బహింసానుమోది । క్రోధరహితంబు నిర్మలబోధయుతము 
నిత్యతృప్తంబు, శాంతంబు, సత్యభక్తి । యైన చిత్తంబు గల నియతాత్మకులకు. 378 


ప్రతిపదార్థం: విను= (రహస్యం చెప్పుతున్నాను జాగ్రత్తగా) వినుము; అనిమిష= రెప్పపాటు లేనివారు, దేవతలు; గంధర్వ= 
గంధర్వులు; దనుజులు= రాక్షసులు; ఆదిగన్‌= మొదలుగా; ఎవ్వరును= ఎవ్వరు కూడా; నా= నా యొక్క; ఉన్నరూపు= కల 
స్వరూపం; ఎణుంగరు= తెలిసికొనలేరు; అఖిలభూతములు= సమస్త జీవరాసులు; నాయందున్‌= నాలో; ఉద్భవించున్‌= 
పుట్టుతాయి; వర్తించున్‌= బ్రతుకుతాయి; లయించున్‌= చస్తాయి; నేను వర్తింపన్‌= నేను మాత్రం ఈ సంసారచ(క్రంలో 
జన్మమృత్యురూపంలో తిరగటం లేదు; వానివశంబునన్‌= వాటికి లోబడి; సర్వంబునందునున్‌= అన్నింటిలో; వసియింతున్‌= 
నివసిస్తాను; నా తత్త్యము= నా స్వరూపం; అధిగమింపన్‌= పొందటానికి; అగు= జౌనట్టి మార్గం; అగ్నిన్‌= అగ్నితత్యాన్ని (దీన్ని 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 139 


గురించి వేదం అనంతంగా వర్ణించింది); ఆత్మన్‌= తనలో; జీవుడిలో; సమ+ఆహితంబుగన్‌ చేయన్‌= సన్నిహితం చేసికొంటే; 
కామవర్దితమున్‌= కామంలేనిదీ; అహంకార= నేనన్న భావనకు; విముఖము= విరుద్దమైనది; అజడము= జడంకానిది (కదిలేది); 
అపరి(గహంబు= దానంగా ఏదీ స్వీకరించనిది; అహింసా= హింస లేకపోవటాన్ని; అనుమోది= అంగీకరించేదీ; (క్రోధరహితంబున్‌= 
కోపం లేనిదీ; నిర్మల= స్వచ్చమైన; బోధయుతము= జ్ఞానంతో కూడుకొన్నదీ; నిత్య= ఎల్లపుడూ; తృప్తంబు= తృప్తి కలదీ; 
శాంతంబు= శాంతి స్వరూపమైనదీ; సత్య= నిజమైన; భక్తిఐన చిత్తంబున్‌= భక్తి కల మనస్సూ; కల= ఉన్న; నియత+ఆత్మకులకున్‌= 
నిష్టకల ఆత్మలు కలవారికి. 


తాత్సర్యం: నా స్వరూపం దేవతలు, గంధర్వులు, రాక్షసులు మున్నుగా గలవారెవ్వరికినీ తెలియదు. సమస్త 
'ప్రాణకోట్లు నాయందేపుట్టి మెలగుతూ, నాయందే లయిస్తాయి. నేను మాత్రం ఆ భూతకోటులకు వశపడి వర్తించను. 
సర్వమూ నాయందే వసిస్తుంది. నా తత్త్వం జడులు కానివారూ, అహింసా (ప్రవృత్తి కలవారూ, కామం లేనివారూ, 
అహంకారం లేనివారూ, దానంగా దేన్నీ స్వీకరించనివారూ, కోపం లేనివారూ, స్వచ్చమైన జ్ఞానంకలవారూ, నిత్యతృప్తులూ, 
శాంతీ, భక్తీ కలవారూ, నిష్ట కలవారూ, తమలో అగ్నిని సన్నిహితం చేసికొంటే నన్ను పొందగలరు. 


వ. సాంఖ్యయోగయుక్తులు, బహిర్దర్శనులై నిశ్చయరహితు లైరేని నస్మదీయ తత్త్వంబు గాన నేర; రది 
మోహపంకమగ్ను లగువారికి నుపవాసంబుల నియమంబుల వ్రతంబుల నెటుంగ శక్యంబుగా, దేకాంతిక 
ధ్యానపరుల కెటుంగుట గలుగు; రజస్తమోదూషెతంబు గాక కేవలసత్వాధిష్టితంబయిన జ్ఞానంబున న నన్నవలం 
బించునది, సూక్షసరణి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ నామంబులం జతుర్విధంబుల విభక్తుండనై, 
ప్రాణులయం దాత్మ బుద్ధహంకార మనోరూపవ్యాపకత్వంబు నొంది యుండుదు; నిట్టిది మదీయ స్ఫూల 
ప్రకారంబు; కశ్యపనందనా! నీవు మన్మనస్కుండవు, మద్దక్తుండవు మత్సరాయణుండవు నై మత్స్వురూపవేది 
వగు’ మనియె నని చెప్పి సుపర్టుండు. 379 


ప్రతిపదార్థం: సాంఖ్యయోగయుక్తులు=సాంఖ్యయోగాన్ని అనుసరించేవారు; బహిర్దర్శనులు+ఐ= బాహ్యాదృష్టికలవారై; నిశ్చయ 
రహితులు= నిశ్చయబుద్దిలేనివారు; ఐరేనిన్‌= ఐతే; అస్మదీయ= నా; తత్తంబు= యథార్థరూపం; కాననేరరు= చూడలేరు; 
అది= నా యథార్థస్వరూపం; మోహ= వ్యామోహమన్న; పంక= బురదలో; మగ్నులు= మునిగినవారు; అగువారికిన్‌= ఐనట్టివారికి; 
ఉపవాసంబులన్‌= భోజనం లేకుండా భగవదారాధన చేసినా; నియమంబులన్‌= నియమాలతో; (వ్రతంబులన్‌= ఉపవాసాది 
పుణ్యకర్మలతో; ఎయుంగన్‌= తెలియటం; శక్యంబుకాదు= అసాధ్యం; ఏక+అంతిక= భగవత్సాన్నిధ్యాన్ని ముఖ్యంగా అనుభవించే 
వారు ఏకాంతిక భక్తులు; ధ్యానపరులకున్‌= ధ్యానపరాయణులైతే (వారికి); ఎజుంగుట= తెలియటం; కలుగున్‌= సాధ్యపడుతుంది, 
భగవద్దర్శనం ఆత్మానుభవం ధ్యానంతోనే సాధ్యం; రజః= రజోగుణం; తమః=తమోగుణం; దూషితంబుకాక= ఆ గుణాలతో 
మలినంకాని; కేవల సత్త్య= పరిశుద్దసత్యగుణంలో; అధిష్టతంబు+అయిన= అధిష్టించిన; కూర్చున్న, జ్ఞానంబునన్‌= జ్ఞానంతో; 
నన్నున్‌; అవలంబించునది= ఆధారంగా, ధ్యేయంగా చేసికొనాలి; సూక్ష్మ= స్ఫూలంకానిది; సరణిన్‌= రీతిలో; వాసుదేవ, 
సంకర్షణ= బలరామ; (ప్రద్యుమ్న= మన్మథ; అనిరుద్ద= అడ్డంలేని విజృంభణం లేదా వ్యాప్తి కలవాడు; నామంబులన్‌= పేర్లతో; 
చతుర్విధంబులన్‌= నాలుగు రకాలుగా; విభక్తుండనై= విభాగించుకొని; ప్రాణులయందున్‌= జీవులలో; ఆత్మ, బుద్ది, అహంకార, 
మనః= మనస్సులన్న; రూప= రూపాలతో; వ్యాపకత్వంబు= వ్యాప్తి; ఒంది= పొంది; ఉండుదున్‌= ఉంటాను; ఇట్టిది= 
ఇట్లాంటిది; మదీయ= నా; స్టూల ప్రకారంబు= బాహ్య పద్దతి; కశ్యపనందనా!= కశ్యపుడి కుమారుడా!; నీవు; మత్‌= నాయందు; 
మనస్కుండవు= మనస్సు కలవాడవు; మత్‌= నాపై; భక్తుండవు= భక్తి కలవాడవు; మతృ్సరాయణుండవును+ఐ= నా స్మరణ 
కలవాడవై; మత్‌= నా; స్వరూప= తత్త్యం; వేదివి= తెలిసిన వాడవు; అగుము= కమ్ము; అనియెన్‌= అన్నాడు; అని చెప్పి; 
సుపర్గుండు= గరుత్మంతుడు. 


140 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: సాంఖ్యయోగులై కూడా అంతర్‌దృష్టి లేక, నిశ్చయబుద్దిలేక చంచల మనస్కులైనవారికి నా యథార్థ 
రూపం తెలియదు. వ్యామోహ మన్న బురదలో కూరుకొనిపోయి ఏవో వ్రతాలనీ, ఉపవాసాలనీ, నియమాలనీ 
ఆచరించినంత మాత్రాన నా తత్తం తెలిసేది కాదు. (లోకంలో దేవుడన్నా మతమన్నా (వ్రతాలు - ఉపవాసాలు ఇవి 
కావంటున్నాడు) రజస్తమస్సులతో మలినం కాని కేవల సత్త్యగుణాన్నే స్థిరంగా చేసికొన్న జ్ఞానంతో నన్ను ధ్యానించటమే 
ముక్తిమార్గం. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు అనే నాలుగు పేర్లతో నన్ను నేను విభాగించుకొని 
సూక్ష్మంగా, సర్వజీవులలోను ఆత్మ (వాసుదేవుడు), బుద్ది (సంకర్షణుడు), అహంకారం (ప్రద్యుమ్నుడు), మనస్సు 
(అనిరుద్దుడు) ఈ నాలుగు రూపాలుగా వ్యాపించి ఉంటాను. ఇదీ నా స్టూలరూపం. కశ్యపకుమారా! నీవు నా 
యందే మనస్సు నిలిపి, నన్నే భక్తితో ఆరాధిస్తూ, నిత్యం నన్నే స్మరిస్తూ నా రూపం తెలిసికొమ్ము' అని చెప్పి 
గరుత్మంతుడు (తరువాతి పద్యంతో అన్వయం) 


క. పురుషవరులార! యద్దుత । తర మగు హరి దివ్యచేష్టితము నాకుం ద 
త్మరుణం దోచిన యట్టిది  పరిపాటిని మీకు. దేటపలిచితి భక్తిన్‌!' 380 


ప్రతిపదార్థం: పురుషవరులార!= మానవశ్రేష్టులారా!; అద్భుతతరము+అగు= మిక్కిలి చిత్రమైన; హరి= విష్ణువు యొక్క; 
దివ్య= అతిలోకమైన (లోకాతీతమైన); చేష్టితము= చేష్ట; నాకున్‌; తత్‌= ఆ స్వామి; కరుణన్‌= దయతో; తోంచినఅట్టిది= 
అనుభవానికి వచ్చిన దానిని; మీకున్‌; పరిపాటిని= (క్రమంగా; భక్తిన్‌= భక్తితో; తేటపటిచితిన్‌= స్పష్టం చేశాను. 


తాత్సర్యం: మానవశ్రేష్టులారా! నారాయణుడి దివ్యచేష్టావిలాసం నా కాయన దయతో తెలిసింది. అది మీకు 
క్రమంగా భక్తితో స్పష్టం చేశాను. 


వ. అనిన విని యమ్ముని సిద్దజనంబులు పరమాదరంబున నప్పక్షిదేవు దీవించి, యామంత్రణంబు సేసి, 
హర్నోత్కర్షంబునం జిత్తంబులు జొత్తిల్లం దమలోన. 381 


ప్రతిపదార్థం: అనినన్‌= సుపర్గుడు చెప్పగా; విని; ఆ+ముని= ఆ మునుల; సిద్ద= ఆ సిద్దుల; జనంబులు= సమూహాలు; 
పరమ= గొప్ప; ఆదరంబునన్‌= ఆదరంతో; ఆ+పక్షిదేవున్‌= ఆ పక్షిరాజును; దీవించి= ఆశీర్వదించి; ఆమం(త్రణంబుచేసి= 
వీడ్కొల్సి (పంపించి); హర్హ్ష= సంతోషం యొక్క; ఉత్కర్షంబునన్‌= అతిశయంతో; చిత్తంబులు= మనస్సులు; జొత్తిల్లన్‌= 
సొమ్మసిల్లగా; తమలోనన్‌= తమలో తాము. 


తాత్పర్యం: చెప్పగా విన్న మునులు, సిద్దులు ప్రేమతో సుపర్గుడిని దీవించి పంపించి సంతోష పారవశ్యంతో 
మనస్సులు సొమ్మసిల్లిపోగా తమలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ. “అక్కజం బగుచున్న యిక్కథ యితనిచే | విని కృతార్థుల మైతి' మనిరి, మటియు( 
'బుణ్య మాయుష్యంబు భూతిప్రదము; భక్తి । వినిన విప్రుడు వేదవిద్య పెంపు, 
నృపవైశ్య శూద్రు లనుపమాన జయధన । సౌఖ్యంబులను గండ్రు; సర్వ జనుల 
కిహపర సిద్దుల కిది సాధనం బగు' । నని పల్కి యాత్రేచ్చం జనిరి; దీని 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 141 


ఆ. బ్రహ్మ సురలకు జెప్పిన భంగి వసువు । లవనిసురు లయి వచ్చి మాయమ్మపాల 

నున్న నా కర్ణి( జెప్పి; రయ్యున్న రూపు । నీకు జెప్పితి( గురుకులనృపవరేణ్య! 382 
ప్రతిపదార్థం: అక్కజంబు= ఆశ్చర్యం; అగుచున్న= అవుతున్న; ఇక్కథ= ఈ ఉపాఖ్యానం; ఇతనిచేన్‌= సుపర్గునిచేత; విని; 
కృత+అర్థులము= నెరవేరిన కోరికలు కలవారం; ఐతిమి= అయ్యాము; అనిరి= అన్నారు; మజియున్‌= ఇంకనూ; పుణ్యము= 
పుణ్యవ్రతం; ఆయుష్యంబు= ఆయుస్సును వద్దిచేసేది; భూతిప్రదము= ఐళ్చర్యాన్నిచ్చేది; భక్తిన్‌= భక్తితో; వినిన విప్రుండు= 
విన్న (బ్రాహ్మణుడు; వేదవిద్య= వేదవిద్యలయొక్క; 'పెంపు= సంపద; నృప= రాజు; వైశ్య= కోమట్లు; శూ(ద్రులు= నాలుగవ 
కులంవారు; అనుపమాన= సాటిలేని; జయ= విజయం; ధన= ధనం; సౌఖ్యంబులను= సౌఖ్యాలను; కం(డ్రు= పొందుతారు; 
సర్వజనులకున్‌= లోకానికంతా; ఇహ= ఈ లోకం; పర= ఆ లోకం; సిద్దులకున్‌= సంపదలకు; ఇది= ఈ కథ; సాధనంబు+అగున్‌= 
ఉపాయమౌతుంది; అని పల్కి= అని చెప్పుకొంటూ; యా(త్రా= తీర్ణయాత్రలపై; ఇచ్చన్‌= కోరికతో; చనిరి= వెళ్ళారు; దీనిన్‌= 
ఈ కథను; కురుకుల= కురువంశ; నృపవరేణ్య!= రాజ[్రేష్టుడా!; (బ్రహ్మ= సృష్టికర్త; సురలకున్‌= దేవతలకు; చెప్పిన భంగిన్‌= 
చెప్పిన తీరుగా; వసువులు= అష్టవసువులు; అవనిసురు లయి= భూదేవతలైన బ్రాహ్మణ రూపంలో; వచ్చి; మా యమ్మపాలన్‌= 
మా అమ్మ గంగాదేవి దగ్గర ఉన్న; నాకున్‌= ఉన్నట్టినాకు; (భీష్ముడు); అర్థిన్‌= కోర్కెతో; చెప్పిరి= చెప్పారు; ఆ+ఉన్నరూపు= 
ఆ ఉన్న విషయం; నీకున్‌; చెప్పితిన్‌= నేను చెప్పాను. 
తాత్పర్యం: 'అద్భుతమైన ఈ కథ ఇతడివలన విని కృతార్జుల మైనాం. ఇది పుణ్యం. ఆయురైశ్వర్యాల నిచ్చేది. 
భక్తితో వింటే (బ్రాహ్మణులకు వేదవిద్య పెరుగుతుంది. రాజులకు విజయాలు కలుగుతాయి. కోమట్లు ధనలాభం 
పొందుతారు. శూద్రులకు సౌఖ్యాలు సమకూడుతాయి. సర్వజనులకు ఇహపరతారకమైన కథి అని (ప్రశంసించి 
వారంతా తీరయాత్రలకు వెళ్ళారు. నాయనా! ధర్మజా! ఈ కథ నట పూర్వం బ్రహ్మ వసువులకు చెప్పగా వారు 
బ్రాహ్మణాకారాలు ధరించి మా అమ్మ దగ్గరున్న నాకు కావాలని చెప్పి వెళ్ళారయ్యా! అదంతా నీకు వినిపించాను.” 


నిశేషం: వసువులు ఎనిమిదిమంది. వారే గంగకు కొడుకులై పుట్టి వెంటనే మరణించారు. ఎనిమిదవ వసువే భీష్ముడు. 


వ. అని చెప్పి దేవవ్రతుండు వెండియు నిట్లను6 'బాండవాగ్రజా! వైకుంఠ సుపర్ణ సంవాదంబగు నీ యాఖ్యానంబునకు 

నభిప్రాయం బాకర్ణింపుము. 383 
ప్రతిపదార్థం: వెండియున్‌= ఇంకా; దేవవ్రతుండు= దైవమే జీవితధ్యేయంగా బ్రతికేవాడు భీష్ముడు; ఇట్టు; అనున్‌; పాండవ= 
పాండురాజు కొడుకులలో; అ(గ్రజా!= ముందుపుట్టినవాడా!; వైకుంఠ= విష్ణువు; సుపర్ల= గరుత్మంతుడి; సంవాదంబు= 
సంభాషణం; అగు; ఈ; ఉపాఖ్యానంబునకున్‌=కథకు; అభిప్రాయంబు= భావం, తాత్పర్యం; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: దేవవ్రతు డా విధంగా చెప్పి ఇంకా అంటున్నాడు. 'నాయనా! ధర్మరాజా! విష్ణువునకు, సుపర్జుడికి మధ్య 
జరిగిన సంభాషణం విన్నావు కదా! దాని తాత్పర్యం కూడా చెప్పుతాను వినుము. 


తే. వివిధ సంకల్ప యజ్ఞముల్‌ విడిచి యాత్మ । యందు నిష్టమై నగ్ని సమాహితముగ 
జేసి నిస హుండై విష్ణుం జిత్తవృత్తి( | జేర్చు వా డవ్యయస్థితిం జేరనేర్చు. 384 


స 


ప్రతిపదార్థం: వివిధ = అనేకమైన; సంకల్ప= కోరికలు; యజ్ఞముల్‌= జన్నాలను; విడిచి= పరిత్యజించి; ఆత్మఅందున్‌= 
ఆత్మలో; నిష్టమైన్‌= నియమంతో; అగ్నిన్‌= అగ్నిని; సమాహితముగన్‌+చేసి= చక్కగా సన్నిధి కల్పించుకొని; నిస్సృహుండు+ఐ= 


142 శ్రీమదాంధ్ర మహాభారతము 


విరక్తుడై; విష్ణున్‌= నారాయణుడిని; చిత్తవృత్తిన్‌= మనసునందు; చేర్చువాండు= లగ్నం చేసినవాడు; అవ్యయ= శాశ్వతమైన; 
స్థితిన్‌= దశను; చేరనేర్చున్‌= చేరుకొనగలడు. 


తాత్సర్యం: నానావిధాలైన సంకల్పాలు, యజ్ఞాలు విడిచిపెట్టి, ఆత్మలో అగ్నిని ప్రతిష్టించుకొని విరక్తుడై విష్ణువులో 
మనస్సును లయం చేసినవాడు ముక్తి నందగలడు.' 


ఆ oan Fo Pa Pa ఆస ఆ వ, 0) ఆ Fo 

వ. అని యిట్లు భీష్ముండు విష్ణు స్వరూప జ్ఞానప్రకారం బితిహాస రూపంబున ధర్మజునకుం జెప్పెనని చెప్పిన 'నప్పురుష 
వరుల యడుగుటలును, జెప్పుటలును లోకహితంబులై యింత యొప్పియుండునే! యటమీంది సంభాషణ 
విశేషంబులు సెప్పు, మని యడుగుటయు. 385 
ప్రతిపదార్థం: విష్ణుస్వరూప= విష్ణురూప సంబంధమైన, జ్ఞాన= జ్ఞాన సంబంధమైన; ప్రకారంబు= పద్దతి; ఇతిహాస రూపంబునన్‌= 
కథారూపంలో; ధర్మజునకున్‌= ధర్మరాజునకు; చెప్పెను; అని; చెప్పినన్‌= చెప్పగా; ఆ+పురుషవరుల= ఆ మహాత్ముల; 
అడుగుటలును= (ప్రశ్నించిన రీతులూ; చెప్పుటలును= సమాధాన రీతులున్నూ; లోక= లోకానికి; హితంబులు+ఐ= 


కళ్యాణదాయకాలై; ఇంత ఒప్పిఉండునే!= ఇంత చక్కగా ఉంటాయా! అట మాంది= ఆ తరువాతి; సంభాషణ= పరస్పరం 
మాట్టాడుకొన్నవాటి; విశేషంబులు= (ప్రధాన విషయాలు; చెప్పుము; అని; అడుగుటయున్‌= అడుగగా. 


తాత్పర్యం: భీష్ము డీవిధంగా విష్ణు రూప, జ్ఞాన పద్దతులను కథారూపంలో ధర్మరాజుకు వివరించిన విధానం విని 
'ఆ మహాత్ములు అడగటం, చెప్పటం లోకహితాన్ని కలిగించేదిగా ఉండి ఇంత అందంగా ఉంటుందా? తరువాతి 
సంభాషణ విశేషాలు చెప్పవయ్యా!' అని అడుగగా. 


ఆశ్వాసాంత ము 


చ. మునిహృదయాబ్ద శాంతిమధుమోద వినోది మరాళ! గాఢ చ 
క్రనిహత శూలనిర్మథిత రాక్షసయూధ! నితాంత భక్తి భా 
వన రమణీయ! వేద పరివాదనిరర్గళ సేవనీయ! ని 
త్యనిరుపమాన నిర్మల నిరంజన ఖేలన! ధర్మపాలనా! 386 


ప్రతిపదార్థం: ముని= మునులయొక్క; హృదయ+అబ్బ= హృదయాలనే తామరపూలలో; శాంతి మధు= శాంతి అనే 
తేనెవలని; మోద వినోది= సంతోషంతో వినోదించే; మరాళ!= హంసా!; గాఢ= గాఢంగా; చక్ర= చక్రాయుధంతో; నిహత= 
చంపబడిన; శూల= శూలంతో; నిర్మథిత= సంహరించబడిన; రాక్షస= రాకాసుల, యూధ!= గుంపు కలవాడా!; నితాంత= 
ఎడతెగని; భక్తిభావన= భక్తి కల భావనకు; రమణీయ!= అందమైనవాడా!; వేద= మంత్రాలాపంచేసే; పరివాద= వీణానాదంతో; 
నిరర్గళ= ఏకధాటిగా, (అడ్డు లేకుండా); సేవనీయ!= సేవించబడే వాడా!; (పరివాదం= నింద, వీణ) నిత్య= ఎల్లప్పుడు, 
నిరుపమాన= సాటిలేని; నిర్మల= స్వచ్చమైన; నిరంజన= జ్ఞానంతో; ఖేలన!= క్రీడించేవాడా!; ధర్మ= ధర్మాన్ని; పాలనా= 


రక్షించేవాడా! 


తాత్సర్యం: మునుల హృదయాలనే తామరపూలనుండి (స్రవించే శాంతి మధువును త్రాగిన ఆనందంతో విహరించే 
హంసస్వరూపుడా! చక్రంతో; శూలంతో రాక్షసులను చంపేవాడా! నిత్యభక్తిభావ దృష్టికి అందమైనవాడా!, వేదాలాపన 


ఆనుశాసనిక పర్వము - ప్రథమాశ్వాసము 143 


చేసే వీణానాదంతో సేవించదగినవాడా; (లేదా) వేదనింద చేసేవారికి సేవించదగినవాడా!, నిత్యమూ సాటిలేనివాడా!, 
స్వచ్చమైన జ్ఞానంతో క్రీడించేవాడా!, ధర్మపాలన చేసేవాడా! 


విశేషం: ఇది హరిహరనాథ స్తుతి కనుక 2వ వాక్యంలో శూలం, చక్రం చెప్పబడ్డాయి. 4వ వాక్యాన్ని రెండు రకాలుగానూ 
అన్వయించుకొనవచ్చును. వేద నిరసన చేసినవారు రాక్షసులు. సోమకాసురుడిని వధించి వేదాలను ఉద్దరించినవాడు విష్ణువు. 
ఇదే మత్స్యావతార కథ అని విష్ణుపరమైన అర్థం. శివుడు వీణాధరుడు కనుక వీణ (ప్రాచీనకాలంలో వేదమం[త్రగాన సాధనం 
కనుక శివపరంగా చెప్పుకొనవచ్చును. రెంటికీ తగిలి వచ్చేటట్టు పరివాద శబ్దాన్ని వాడిన తిక్కనగారి ప్రతిభకు నమస్కరించాలి. 


క. సదయాపాంగా! పరిణా। మదశా సంగమ నిరాసమధురతమాంగా! 
మదశోక రహితచేత । స్స్పదనా! సంజనిత సముపసంహృతమదనా! 387 


ప్రతిపదార్థం: సదయ= దయతో (తడిసిన) కూడుకొన్న; అపాంగా!= కంటి చివరి చూపు (కటాక్షం) కలవాడా!) పరిణామ= 
మార్పు; దశా= స్థితి; సంగమ= ఆసక్తిని; నిరాస= తిరస్కరించేవారికి; మధురతమ= మిక్కిలి తీయనైన; అంగా!= అవయవాలు 
కలవాడా! మద= గర్వం; శోక= దుఃఖం; రహిత= లేని; చేతన్‌= మనస్సులే; సదనా!= ఇల్లుగా ఉండేవాడా!; సంజనిత= చక్కగా 
పుట్టించబడిన; సమ్‌+ఉపసంహృత= చక్కగా ఉపసంహరించబడిన (చంపబడ్డ); మదనా!= మన్మథుడు కలవాడా! 


తాత్పర్యం: దయతో కూడిన (క్రీగంటి చూపులు కలవాడా! పరిణామ దశలయందు ఆసక్తిలేని మధురతమమైన 
ఆకృతి కలవాడా! మదం, శోకాదులు లేని మనస్సును మందిరంగా చేసికొన్నవాడా! మన్మథుడి పుట్టుకకు, మరణానికీ 
కారణమైన నాథా! హరిహరనాథా! 


విశేషం: భగవంతుడి కటాక్షం దయాస్నిగ్ధం దయను వర్షించేది. పరిణమించే సృష్టియందు ఆసక్తిలేనివారికి మధురమైన శరీరం 
కలవాడు. గర్వం దుఃఖం లేని మనస్సులలో ఉండేవాడు, విష్ణువు మన్మధుడిని కన్నాడు. శివుడు దహించాడు. 


మాలిని 

గరుడవృషపతాకా! కల్పితాశేషలోకా! 

సురపరిషదుపాస్యా! శుద్దసంవిద్వికాస్యా! 

పరమమహిమసీమా! భవ్యకారుణ్యధామా! 

నిరతిశయగుణాలీ! నిష్కలానందశాలీ! 388 
ప్రతిపదార్థం: గరుడ= గరుత్మంతుడు; వృష= ఎద్దు; పతాకా!= జెండాలపై గుర్తులుగా కలవాడా! (వాహనమే పతాకల 
చిహ్నం); కల్పిత= సృష్టించబడిన; అశేష= సమస్త; లోకా!= లోకాలు కలవాడా!; సురపరిషత్‌= దేవతల సముదాయానికి; 
ఉపాస్యా!= సేవింపదగినవాడా!; శుద్దసంవిత్‌= అద్దైతజ్ఞానంతో; వికాస్యా!= వికసించేవాడా!; పరమ= గొప్ప; మహిమ= మాహాత్మానికి; 
సీమా!= సరిహద్దయినవాడా!; భవ్య= (శ్రేష్టమైన; కారుణ్య= దయకు; ధామా!= గృహమైనవాడా!; నిరతిశయ= మిక్కిలి ఎక్కువైన; 
గుణాలీ!= గుణసమూహం కలవాడా!; నిష్కల= అద్వైత; ఆనందశాలీ= ఆనందం కలవాడా! 
తాత్పర్యం: గరుత్మంతుడు, ఎద్దు పతాకలపై గుర్తులుగా ఉన్నవాడు, సమస్త సృష్టి చేసేవాడు, దేవతల 
కుపాసించదగినవాడు, అద్రైతజ్ఞానంతో వికసించేవాడు, గొప్ప మాహాత్య్యానికి అవతలి ఒడ్డున ఉన్నవాడు, దివ్యమైన 
దయకు స్థానమైనవాడు, మహాగుణాలున్నవాడు, కేవలానందస్వరూపుడు అయిన హరిహరనాథుడికి నమస్కారము. 


144 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మాలినీవృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న, న, మ, య, య అనే గణాలుంటాయి. 9వ అక్షరం యతిస్థానం. 
ప్రాస నియమం ఉన్నది. 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు. బ్రథమాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= మంగళకరుడైన; ఉభయకవిమి(త్ర= కావ్యశాస్త్ర కవులిరువురికీ మి(త్రుడైనవాడు; 
బుధ+ఆరాధన విరాజి= పండితులను (జ్ఞానులను) సేవించటం వలన కీర్తితో (ప్రకాశించేవాడు; తిక్కన సోమయాజి= 
సోమయాజి అయిన తిక్కన చేత; (ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబున; ఆనుశాసనిక పర్వంబునందున్‌; 
ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్పర్యం: ఇది ఉభయకవిమి(త్రుడూ, కొమ్మునామాత్యుడి పుత్రుడూ, జ్ఞానులచేత ఆరాధించబడి రాణించే వాడూ 
అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని ఆనుశాసనికపర్వంలో మొదటి ఆశ్వాసం. 


ఆనుశాసనిక పర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. 


145 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 


శ్రీమయ వక్షస్థల గౌ । రీమయ వామార్ధ । బంధురీ కృత సౌంద 
ర్యామృత రసకీర్తన వి । ద్యామయ! నిగమాంతవేద్య! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీిమయవక్షస్థ్రల = లక్ష్మీమయమైన గుండె చేతను; గౌరీమయ= పార్వతీమయమైన; వామ+అర్ట= ఎడమ 
సగం శరీరం చేతను; బంధురీకృత = ఇంపుగా చేయబడిన; సౌందర్య= అందమనెడు; అమృతరస= సుధా(ద్రవాన్ని; కీర్తన= 
కొనియాడెడు; విద్యామయ!= కళ్యాణస్వరూపుడా!; నిగమ+అంత= ఉపనిషత్తులచేత; వేద్య= తెలియదగినవాడా!; హరిహరనాథ!= 


హరిహరనాథ దేవా! 


తాత్సర్యం: లక్ష్మీదేవి నివసించే వక్షస్థలం చేతను, పార్వతితో కూడిన ఎడమ శరీరార్హముతోను శోభిల్లే నీ 
అందమనెడు అమృతరసాన్ని కీర్తించే విద్య ఏదికలదో అదియే స్వరూపమైనవాడా! ఉపనిషత్తులచేత తెలియదగినవాడా! 
హరిహరనాథా! చిత్తగించుము. 


అష్టానక్రుం డను మునికుమారు చరిత్రము (సం.13-19-10) 


వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; అట్లు నారాయణ స్వరూప నిరూపణ ప్రకారంబు విని 
యిజాతశత్రుండు సంజాతప్రీతుండై, పితామహుతోC “గన్యాదానంబునకు వరుం డెట్టివాండు గావలయు?' 
ననుటయు' నక్కురువంశవరుం 'డీవిషయంబున నొక్క యితిహాసంబు గలదు విను మని యమ్మానవపతి 
యాననం బాలోకించి. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే కథకుడు; జనమేజయునకున్‌= జనమేజయ 
మహారాజునకు; ఇట్లు+ అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అట్టు= ఆరీతి; నారాయణ స్వరూప నిరూపణ (ప్రకారంబు= 
విష్ణుతత్త్యం బోధించిన పద్దతి; విని; అజాతశత్రుండు= ధర్మరాజు; సంజాతప్రీతుండు+ఐ= పుట్టిన ఆనందం కలవాడై 
(ఆనందించి); పితామహుతోన్‌= తాతతో (భీష్ముడితో); కన్యాదానంబునకున్‌= పెండ్లిలో పిల్ల నివ్వటానికి; వరుండు; ఎట్టివాం 
డు= ఎట్లాంటివాడు; కావలయున్‌?= కావాలి?; అనుటయున్‌= అంటే; (ప్రశ్నిస్తే; ఆ+కురువంశవరుండు= ఆ కౌరవవంశక్రేష్టుడు 
భీష్ముడు; ఈ విషయంబునన్‌= ఈ విషయంలో; ఒక్క ఇతిహాసంబు= ఒక దృష్టాంత కథ; కలదు; వినుము; అని; 
ఆ+మానవపతి= ఆ (ప్రజలకు భర్త అయిన ధర్మరాజు యొక్క; ఆననంబు= ముఖం, ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: వైశంపాయనుడు జనమేజయుడితో అంటున్నాడు. ఆ విధంగా విష్ణుతత్త్యం చెప్పటం విన్న ధర్మరాజు 
సంతోషించి భీష్ముడిని అడిగాడు. 'కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి?” అని. దాని కాయన 'ఒక ఇతిహాసం 
ఉన్నది వినుము” అని చెప్పుతున్నాడు. 


146 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూ 


“అనఘ! యష్టావక్రుండను బ్రహ్మచారి స । త్తముండు. వదాన్యు. డన్తాపసోత్త 
మునికూంతు, సుప్రభ యను కన్యం బెండ్లిగాం । గోరి యాతని నడుగుటయు, నతండు 
“నీవు యోగ్యుండవు, నీ కిత్తు నా పుత్రి; । నంతకు నుత్తర మరిగి రమ్ము 

నావుడు, సంయమినందనుం 'డెందుల । కరుగుదు? నే పని యాచరింతు€ 


ఆ. బనుపు “మనుడు వదాన్యుండు 'ధనదుపురము । గడచి హిమగిరి కరుగుము; మృడుని గుటిచి 
గిరిజ తప మొనరించె నగ్గిరితటమునం । దత్తదేశంబు పుణ్యంబు దానియందు. 3 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; అష్టావ(క్రుడు+అను= అష్టావక్రుడనే పేరుగల; బ్రహ్మచారి= వటువు; సత్‌ తము 
డు= (బ్రహ్మచారులలో చాలా ఉత్తముడు; వదాన్యుండు+అన్‌= వదాన్యుడనే పేరుగల; తాపస+ఉత్తముని= బుషిశ్రేష్టుడి; కూ 
తున్‌=కూతురిని; సుప్రభ= సుప్రభ అనే పేరు గల; కన్యన్‌= పెండ్లిగాని కన్నాను; పెండ్లికాన్‌+కోరి= వివాహం చేసికొనాలని; 
ఆతనిన్‌= ఆ వదాన్యుడిని; అడుగుటయున్‌= వేడుకొనగా; అతడు; నీవు; యోగ్యుండవు= తగినవాడవు (నేటికీ ఈ పదాన్ని 
ఈ సందర్భంలో ఇట్లాగే వాడుకొంటున్నాం. యోగ్యుడైన వరుడికిచ్చి అని వ్యవహారంలో మాటే); నాపుత్రిన్‌= నా కూతురిని; 
నీకున్‌+ఇత్తును; అంతకున్‌= అంతలో-ఈ లోపల; ఉత్తరము= ఉత్తర దిక్కునకు; అరిగి= పోయి; రమ్ము; నావుడున్‌= అనగా 
విని; సంయమి నందనుండు= మునికుమారుడు; ఎందులకున్‌= ఏ అక్కరగల్లి; అరుగుదున్‌= వెళ్ళుదును (వెళ్ళుతాను); 
ఏ పని ఆచరింతున్‌= ఏ పని చేయాలి; పనుపుము= ఆజ్ఞాపించుము; అనుడున్‌= అనగా; వదాన్యుండు; ధనదు= ధనాన్ని 
ఇచ్చేవాడు కుబేరుడి; పురము= నగరం; కడచి= దాటి; హిమగిరికిన్‌= మంచుకొండకు; అరుగుము= వెళ్ళుము; మృడుని= 
శివుడిని; గుజీచి= గురించి; గిరిజ= హిమాలయుడి కూతురు - పార్వతి; తపము= తపస్సు; ఒనరించెన్‌= చేసిందో; ఆ+గిరి= 
ఆ కొండ; తటమునన్‌= ఒడ్డున; తత్‌ (ప్రదేశంబు= ఆ (ప్రదేశం; చోటు; పుణ్యంబు= పవిత్రం; దానియందున్‌= అక్కడ. 


తాత్సర్యం: అష్ట్రావక్రుడని ఒక (బ్రహ్మచారి వదాన్యుడనే మునికుమార్తెను - సుప్రభను పెండ్లి చేసికొనాల నుకొన్నాడు. 
వదాన్యుడు కూడా ఇద్దామనుకొన్నాడు. కానీ, ఈ లోపల ఉత్తరదిశకు పోయి రమ్మన్నాడు. ఎందుకని అడిగితే 
శివుడిగురించి పార్వతీదేవి తపస్సుచేసిన చోటు చాలా పవిత్రమైనది. అక్కడ. 


క ఆడుచు( బాడుచు గణములు । గూడి చరింపంగ గిరిజకుం బ్రియముగం దా 
వేడుక నమ్మృడుం దెప్పుడుం । గ్రీడించుచు నుండు మునులు గీర్తింపంగన్‌. 4 
ప్రతిపదార్థం: గణములు= శివుడి గణాలు; కూడి= కలసి మెలసి; ఆడుచున్‌ పాడుచున్‌= ఆడుతూ పాడుతూ; చరింపంగన్‌= 


వినోదిస్తుండగా; గిరిజకున్‌= పార్వతికి; ప్రియముగాన్‌= ఇష్టమైనట్టు; ఆ+మృడు(డు= ఆ శివుడున్నూ; తాన్‌= తాను; వేడుకన్‌= 
ఉత్సాహంతో; ఎప్పుడున్‌= నిత్యం; మునులు కీర్తింపంగన్‌= మునులు స్తుతిస్తుండగా; (క్రీడించుచున్‌+ఉండున్‌= విహరిస్తుంటాడు. 


తాత్సర్యం: శివుడి గణాలు కూడి యాడి వినోదిస్తూ ఉంటే ఆటలతో, పాటలతో శివుడు కూడా తపస్సు మాని 
పార్వతికి వేడుక కలిగించటానికై తానూ విహరిస్తుంటాడు. వారి (క్రీడలను మునులు స్తుతిస్తుంటారు. 


ఆ. అది పవిత్రదేశ ; మచ్చటు సూచుచు€। గడచి చనంగ నీపకాననంబు 
కానవచ్చు నందు గట్టి ప్రాయమునది | పుణ్యమూర్తి యమలబుద్ది యోర్తు. క్‌ 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 147 


ప్రతిపదార్థం: అది పవిత్రదేశము; అచ్చటు= ఆ చోటు; చూచుచున్‌= చూస్తూ; కడచి= దాటి; చనంగన్‌= పోగా; నీప= 
కడిమిచెట్ట; కాననంబు= తోపు; కానవచ్చున్‌= కనిపిస్తుంది; అందున్‌= అందులో; గట్టి ప్రాయమునది= (ప్రాఢవయస్సు కలది; 
పుణ్యమూర్తి= పవిత్రమైన రూపం కలది (చూడగానే నమస్కరించే బుద్ది కలిగేది); అమల= నిర్మలమైన; బుద్ది= మనస్సు 
కలది; ఓర్తు= ఒక (స్త్రీ 


తాత్సర్యం: ఆ పవిత్ర ప్రదేశం చూస్తూ, దాటిపోగా, కదంబవనం కనిపిస్తుంది. అందులో ఒక ప్రాఢవయస్కురాలూ, 
పవిత్రరూపం కలదీ, సద్బుద్ధి కలదీ అయిన ఒకామె ఉంటుంది. 


క. వసియించు నమ్ముదిత( బ్రియ | మసలార6గ6 గాంచి వచ్చు నప్పుడ ప్రమదం 
బెసంగంగం బెండ్లి సేసెద । నసదృశ రూప గుణవర్త నాన్వయ విద్యా!” 6 


ప్రతిపదార్థం: వసియించున్‌= ఉంటుంది; ఆ+ముదితన్‌= ఆ స్త్రీని; ప్రియము= ప్రీతి; అసలు+ఆరంగన్‌= ఒప్పుతుండగా; 
కాంచి= చూచి; వచ్చునప్పుడు+అ= వచ్చేటప్పుడు; అసదృశ= సాటిలేని; రూప= ఆకారం; గుణ= సద్గుణాలు; వర్తన= నడవడి; 


అన్వయ= వంశం; విద్యా!= విద్యకలవాడా! ప్రమదంబు= సంతోషం; ఎసంగంగన్‌= అతిశయించగా; పెండ్లి= వివాహం; 
చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: ఆమెను చూచిరాగానే నీకు సంతోషంతో వివాహం చేస్తాను. రూపంలో, గుణంలో, ప్రవర్తనలోను, 
వంశంలోను, విద్యలోను సాటిలేనివాడవు కదా! తప్పక వివాహం చేస్తాను”. 


సీ. అనిన నష్టావక్రుం 'డట్ల కా' కని చని, । బాహుదా తీరభూభాగవర్తి 
యై, రాత్రి గడపి, ధనాధీశు ప్రోలికి | నరుగంగ నత. డమ్మహాత్మురాక 
విని, యెదురేతెంచి, వినయంబుతోడం దో । డ్కొనిపోయి, మహిత పూజన మొనర్ది 
యూర్వశి రంభ తిలోత్తమ మొదలగు । నప్పరోవనితల యాటపాట 


తే. లాదిగాం గల, వివిధ వినోదకృతుల । ననుదినంబు నారాధింప, నందు నిల్దె 
నమ్మునీంద్రుండు, దగులు లే కభిమత ప్ర। వర్తనంబుల నొక్క సంవత్సరంబు. 7 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అష్టావక్రుడు; అట్టకాక అని= సరేఅని; చని= వెళ్ళి; బాహుదా= బాహుదానది యొక్క 
(మన రాష్ట్రంలో కడపజిల్లాలో చెయ్యేరు అనేపేరుతో బాహుదానది అన్న నది ఉన్నది); తీర= ఒడ్డునగల; భూభాగ= 
(ప్రదేశంలో; వర్తి+ఐ= నివసించినవాడై; రాత్రి గడపి= రాత్రిని గడిపి; ధన+అధీశు= కుబేరుడి; (ప్రోలికిన్‌= నగరానికి; అరుగం 
గన్‌= పోగా; అతడు; ఆ+మహాత్ము= అష్టావ(క్రుడి రాక; విని; ఎదురు+ఏతెంచి= గౌరవంతో ఎదురుగా ఆహ్యానించటానికి 
వచ్చి; వినయంబుతోడన్‌= అణకువతో; తోడ్కొనిపోయి= తీసికొనివెళ్ళి మహిత= గొప్ప; పూజనము= పూజ; ఒనర్భి= చేసి; 
ఊర్వశి, రంభ, తిలోత్తమ= దేవలోకంలో ఉన్న ఊర్వశి, రంభ, తిలోత్తమ అనే నర్తకీమణులు; మొదలగు= మొదలైన; 
అప్పరోవనితల= అప్పరస్‌ (స్త్రీల యొక్క; ఆటపాటలు; ఆదిగాన్‌కల= మొదలైన; వివిధ= అనేక; వినోదకృతులన్‌= వినోద 
కార్యాలతో; అనుదినంబున్‌= (ప్రతిరోజు; ఆరాధింపన్‌= పూజించగా; అందున్‌; ఆ+ముని+ఇంద్రుండు= ఆ మునిశ్రేషుడు; 
తగులు లేక= ఆసక్తిలేక, విరక్తితో; అభిమత= ఇష్టం వచ్చిన; ప్రవర్తనంబులన్‌= చర్యలతో; ఒక్కవత్సరంబు= ఒక సంవత్సర 
కాలం; నిల్ఫెన్‌= అక్కడే ఉన్నాడు. 


148 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ మాట విని అష్టావక్రుడు వెళ్ళి ఆ రాత్రి బాహుదా నదితీరంలో కడపి, కుబేరుడి నగరానికి వెళ్ళాడు. 
అతడి రాక తెలిసి కుబేరుడు ఎదురు పోయి సాదరంగా ఆహ్వానించి తెచ్చి అతిథిపూజ చేసి అతడికి వినోదార్థం 
రంభాదుల నాట్యాలు ఏర్పాటు చేశాడు. అష్టావ(క్రుడు మనస్సు చలించకుండా ఒక ఏడాది అక్కడ ఉన్నాడు. 


వ. పదంపడి ధనదుండు 'నీ కేమి సేయవలయుం జేసెదం జెప్పు, మనిన నతండును 'సర్వంబును సంపన్నంబ, 
నీవు నిత్యసంపద నున్నతుండవై యుండు; మేనొక్క మునిపతి సెప్పిన పనికై పోయెద; నీతోడి వేడుక నిల్లితి; 
నింతియ కాని నా కభ్యర్థనీయం బొండు లే దని పల్కి యట వోయి. 8 


ప్రతిపదార్థం: పదంపడి= తరువాత; ధనదుండు= కుబేరుడు; నీకున్‌= నీకు; ఏమిచేయవలయున్‌= ఏమిసల్పవలెనో; 
చేసెదన్‌= చేస్తాను; చెప్పుము= తెల్పుము; అనినన్‌, అతండును; సర్వంబును= అంతా; సంపన్నంబు+అ= నిండుగా, తృప్తిగా 
ఉన్నది; నీవు; నిత్యసంపదన్‌= శాశ్వతమైన ఐశ్వర్యంతో; ఉన్నతుండవై= గొప్పవాడవై; ఉండుము; ఏను= నేను; ఒక్కమునిపతి+ 
చెప్పినపనికై= ఒక మునీశ్వరుడు చెప్పిన పని నెరవేర్చుటకై; పోయెదన్‌; నీతోడివేడుకన్‌= నీతో కలిసిఉండే కోర్కెతో; నిల్చితిన్‌= 
ఉన్నాను; అంతియకాని= అంతేతప్ప; నాకున్‌= నాకు; అభి= మిక్కిలి; అర్థనీయంబు= కోరదగినది; ఒండు= వేరేదీ; లేదని; 
పల్కి; అటపోయి= ఆ చోటు వదలి వెళ్ళిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: తర్వాత కుబేరు డడిగాడు; 'నీకేమి కావాలో చెప్పితే ఇస్తానని. అత డన్నాడు- 'నీతో ఒక ఏడాది 
సంతోషంగా గడిపాను. అది చాలు. నా కేమీ కోరదగినవి లేవు. నే నొక మునిపనిమీద వెళ్ళుతున్నాను” అని చెప్పి 
ఆ నగారాన్ని వదలి వెళ్ళిపోయాడు. 


సీ. హిమశైలతట మెక్కి యీశ్వర క్రీడన । స్టలిం గాంచి మొక్కి ప్రదక్షిణముగం 
జని, యట యరుగంగ మునివరు చెప్పిన । కడిమిలేమ్రాుల యడవి దోంచె; 
దాని బ్రవేశింపంగా, నందు మణిహేమ | మయ చిత్రరమ్య హర్మ్యము లనేక 


ములు గానవచ్చె; నుజ్వల సమున్నతరమ్య । హర్మ్యంబు వానిలో నధిక విభవ 


ఆ. సారమై యున్న జూచితద్దారభూమిం । జేరి, లోనికి. దనపేరు సెప్పి పుచ్చం 
గన్యకలు పటతెంచిరి, కాంతిరూప । విలసనము లొప్ప( గొందటు, వినయ మెసంగ. 9 


ప్రతిపదార్థం: హిమశైల తటము= మంచుకొండ పార్శ్వం; ఎక్కి= అధిరోహించి; ఈశ్వర= శివుడి; క్రీడన స్టలిన్‌= విహారస్థలం; 
కాంచి= చూచి; (మొక్కి= నమస్కరించి; ప్రదక్షిణముగన్‌= (ప్రదక్షిణపూర్వకంగా; చని= వెళ్ళి; అట= పైకి; అరుగంగన్‌= పోగా; 
మునివరుచెప్పిన= మునీశ్వరుడు తెల్పిన; కడిమి= కదంబ; లే= లేత; (మ్రా(కుల= చెట్ల; అడవి= వనం; తోంఛెన్‌= కనపడింది; 
దానిన్‌= అందులో; (ప్రవేశింప(గాన్‌= వెళ్ళేసరికి; అందున్‌= ఆ లోపల; మణి= రత్నాలు; హేమ= బంగారం; మయ= 
మయమైన; చిత్ర= ఆశ్చర్యకరమైన; రమ్య= అందమైన; హర్య్యములు= మేడలు; అనేకములు+కానవచ్చెన్‌= పెక్కు కనబడినవి; 
ఉజ్జల= (ప్రకాశించే; సమున్నత= చాలా ఎత్తైన; రమ్య హర్మ్యంబు= అందమైన మేడ; వానిలోన్‌= ఆ మేడల వరుసలో (ఇది); 
అధిక= ఎక్కువ; విభవ= వైభవ; సారము= సారం; ఐ=కలిగి; ఉన్నన్‌+చూచి= ఉండటం చూచి; తత్‌ద్యార భూమిన్‌= ఆ మేడ 
ద్వార ప్రదేశం; చేరి= సమీపించి; లోనికిన్‌= మేడలోపలికి; తనపేరు చెప్పి పుచ్చన్‌= ఫలానా మనిషి వచ్చాడని కబురు చేయగా; 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 149 


కన్యకలు= అవివాహితలు; కాంతి= లావణ్యం; రూప= అందమైన రూపాలు; విలసనములు= అందాలు; ఒప్పన్‌= (ప్రకాశించగా; 
వినయము ఎసంగన్‌= వినయం వెల్లడి అయ్యేటట్టు; కొందణు= కొంతమంది; పజతెంచిరి= వచ్చారు. 


తాత్పర్యం: మంచుకొండ లెక్కి ఈశ్వరుడి క్రీడా స్థలాలు దర్శించి మునివరుడు చెప్పిన లేత కడిమిచెట్ల వనంలో 
రత్నాలు పొదిగిన బంగారు మేడల వరుస లనేకం చూచాడు. అందులో అధిక వైభవంతో (ప్రకాశించే బంగారుమేడ 
చూచి ద్వారం దగ్గరకు పోయి లోపలకు కబురు చేశాడు ఫలానా వారు వచ్చారని. వినీవినగానే అందాలరాసులైన 
కన్యకలు కొందరు వినయంతో పరుగు పరుగున వచ్చారు. 


వ. పఅతెంచి పరమాదరంబునం దోడ్మొని పోవునప్పు, డప్పాలంతుల యొప్పు, సూడ్కులకుం జిత్తంబునకు 
వేడ్కలు సేయంజాలినను, లోలత్వ రాహిత్యంబున నత్యుదాత్తుం డగుచుం జని, యభ్యంతర మందిరంబున 
వివిధ రత్నరశ్శి విరాజితంబైన పర్యంకంబున నార్యమూర్తియు, ధవళవసనాంగరాగయు, రుచిరాభరణ 
భూషితయు, ప్రాఢవయస్మయు, నగు నొక్క వనితం గని 'మే లయ్యెడు' మనుచు నిలిచిన, నయ్యిందువదన 
“యిందు రం' డని పలుకుచుం బ్రత్యుత్థానంబు సేసి. 10 


ప్రతిపదార్థం: పజతెంచి= వచ్చి; పరమ+ఆదరంబునన్‌= మంచి (ప్రేమతో; తోడ్కొని= వెంటబెట్టుకొని; పోవునప్పుడు= 
వెళ్ళేటప్పుడు; ఆ+పొలంతుల= ఆ (స్ర్తీల; ఒప్పు= అందం; చూడ్కులకున్‌= చూపులకు; చిత్తంబునకున్‌= మనస్సుకు; 
వేడ్కలు= కోర్కెలు; చేయన్‌ చాలినను= కల్గించగలిగినా; లోలత్వ= ఆసక్తి; రాహిత్యంబునన్‌= లేనందువలన; అతి= మిక్కిలి; 
ఉదాత్తుండు= మహాత్ముడు; అగుచున్‌; చని= వెళ్ళి; అభ్యంతర మందిరంబునన్‌= లోపలి సౌధంలో; వివిధ రత్న= అనేక 
రత్నాల; రశ్మి= కాంతులతో; విరాజితంబు+ఐన= ప్రకాశించే; పర్యంకంబునన్‌= వేదికపై; ఆర్యమూర్తియున్‌= పుణ్యాకృతి 
కలదీ; ధవళ= తెల్లని; వసన= వస్త్రం; అంగరాగయున్‌= శరీరానికి పూసికొన్న వాసన (ద్రవ్యాలు కలది, (కస్తూరి, జవ్వాది 
మొదలుగునవి); రుచిర= అందమైన; ఆభరణ= నగలచేత; భూషితయున్‌= అలంకరించుకొన్నది; (ప్రాఢవయస్కయున్‌= 
మంచి ప్రాయం కలది; అగు= అయిన; ఒక్కవనితన్‌= ఒక వెలదిని; కని= చూచి; మేలు+అయ్యెడున్‌+అనుచున్‌= 
శుభమగుగాక అని పలుకుతూ; నిలిచినన్‌= నిలువగా; ఆ+ఇందువదన= చంద్రుడిని పోలిన ముఖం కల్గిన ఆమె; ప్రతి+ఉత్తానంబు 
ఒనర్భి= ఎదురుగా లేచివెళ్ళటం చేసి. (మోది పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: కన్యకలు పరుగు పరుగున వచ్చి అష్టావక్రుడిని వెంటబెట్టుకొని తీసికొనిపోయారు. వారి అందచందాలకు 
అతడి మనస్సు చలించలేదు. అంతఃపురంలో పలురత్నాలకాంతులతో (ప్రకాశించే పర్యంకముమోద పవిత్రస్వరూపిణీ 
(పార్వతీదేవివంటిది) తెల్లనిచీర, మైపూతలు ధరించినదీ, అందమైన ఆభరణాలు అలంకరించుకొన్నదీ, 
ప్రాఢవయస్కురాలు అయిన ఒక కాంతను అతడు దర్శించి శుభమస్తు అంటూ నిలిచాడు. అపుడా చంద్రవదన 
“ఇట్టా రండి” అంటూ లేచి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి తెచ్చింది. 


క. అమ్మునివరు నాపర్యం | కమ్ము పయిం జ్రీతి నునిచి, గారవమున( బా 
ద్యమ్మును నర్జ్యము శ్రుతివిహి | తమ్మైన విధమున నిచ్చి, తత్పార్యమునన్‌. 11 


ప్రతిపదార్థం: ఆ+మునివరున్‌= ఆ మునిశ్రేష్టడిని; ఆ= పైన చెప్పిన; పర్యంకమ్ముపయిన్‌= వేదికమీద, ఆసనంమీద; 
ప్రేతిన్‌= సంతోషంతో; ఉనిచి= కూర్చోబెట్టి; గారవమునన్‌= గౌరవంతో; పాద్యమ్మునున్‌= పాదాలు కడుగుకొనటానికి నీళ్ళు; 


150 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్హ్యమున్‌= పూజకు తగిన నీళ్ళు; (శ్రుతివిహితమ్ము+ఐన= వేదం చెప్పిన; విధమునన్‌= రీతిగా; ఇచ్చి; తత్‌= అతడి; 
పార్యమునన్‌= (ప్రక్కనే. 

తాత్సర్యం: అష్టావ(క్రుడిని ఆపర్యంకంమీద కూర్చుండబెట్టి ప్రీతితో అర్హ్యపాద్యాలను వేదం చెప్పిన రీతిగా ఇచ్చి 
అతడి (ప్రక్కనే. 


వ. తానును వేటొక్క సెజ్జం గూర్జ్చుండె; నమ్ముని గలయం గనుంగొని యక్కన్నియల విభ్రమ వికారంబులు దన 
లోచనంబులకు గోచరంబులగుటకు నొల్లక 'యిమ్మదవతీ జనంబు లిచ్చట నేల?” యనిన నక్కాంత యక్కన్యల 
నెల్లం బోవం బనిచి సముచిత సల్లాపంబులు సేయుచుండి, రాత్రి యగుటయు. 12 

ప్రతిపదార్థం: తానును= తానుగూడ; వేజొక్క= మరొక; సెజ్జన్‌= శయ్యపై; కూర్చుండెన్‌; అమ్ముని; కలయన్‌+కనుంగొని= 
పరిసరాలన్నీ చూచి; ఆ+కన్నియల= ఆ కన్యల యొక్క; విభ్రమ వికారంబులు= కామభావంవలన శరీరంమీద కలిగే 
అందమైన చేష్టలు; తన; లోచనంబులకున్‌= కళ్ళకు; గోచరంబులు+అగుటకున్‌= కనిపించటానికి; ఒల్లక= ఇష్టపడక; 
ఈ+మదవతీజనంబులు= కామంతో కలిగే మత్తు కళ్ళు మొదలైన అవయవాలతో ఉన్న (స్త్రీల గుంపు; ఇచ్చటన్‌; ఏల; అనినన్‌; 
ఆ+కాంత= ఆ (స్త్రీ ఆ కన్యలన్‌= ఆ కన్నియలను; ఎల్లన్‌= అందరినీ; పోవన్‌+పనిచి= పోయేటట్టు ఆజ్ఞాపించి; సముచిత= 
తగిన; సల్హాపంబులు= సంభాషణలు; చేయుచున్‌+ఉండి= సల్పుతూ ఉండి; రాత్రి; అగుటయున్‌= కాగా. 


తాత్సర్యం: అతడి ప్రక్కనే మరొక శయపై కూర్చుండగానే ఆ ముని - ఆ కన్యల అందచందాలు చూడటానికి 
ఇష్టపడక వారిని పంపించివేయుమని ఆమెతో చెప్పగానే ఆమె కూడా వారిని పంపించివేసింది. తరువాత అతడితో 
తగిన సంభాషణలు చేస్తూ ఉన్నది. ఇంతలో రాత్రి కావటంతోనే. 


ఉత్తరదిశ అష్టావక్రుని చిత్తశుద్ది. బరీక్షించుట (సం.13-20-50) 


క. సీతయ్యె ననుచు, నల్లన ।; యాతని శయనమున కరిగి, యత. డెడ యీంగా, 

నా తల్పంబున నొక దెస(। బ్రీతహృదయయై శయించె( బృధ్వీనాథా! 13 
ప్రతిపదార్థం: పృథ్వీనాథా!= భూమికి నాథుడా! రాజా! సీతు= చలి; అయ్యెన్‌+అనుచున్‌= పుట్టుతున్నదని; అల్లన= 
నెమ్మదిగా; అతని శయనమునకున్‌= ఆయన సెజ్జకు; అరిగి= పోయి; ఆతండు= ఆయన; ఎడ= చోటు; ఈంగాన్‌= ఇవ్వగా; 
ఆ తల్పంబునన్‌= ఆ సెజ్జపై; ఒకదెసన్‌= ఒక (ప్రక్క; ప్రీతహృదయ+ఐ= సంతోషించిన మనస్సు కలదై; శయించెన్‌= 
పవ్వళించింది, పండుకొన్నది. 


తాత్పర్యం: ధర్మరాజా! రాత్రి అయినందువలన ఆమె చలి పుట్టుతున్నదని చెప్పుతూ అతడి మంచం దగ్గరకు 
రాగా అతడు అవతలకు జరిగి ఆమెకు చోటిచ్చాడు. ఆమె కూడా సంతోషించి ఒక ప్రక్కగా పండుకొన్నది. 


క. పదపడి నయమున మెయిమెయి(। గదియించి లతాంగి చిక్కం గౌంగిటం జేర్పం, 
గదలని చిత్తము గలిగియు, । మద మేమియు లేక, యతండు మ్రానై యుందెన్‌. 14 


ప్రతిపదార్థం: పదపడి= తరువాత; నయమునన్‌= నేర్పుగా; మెయిన్‌= తన దేహాన్ని; మెయిన్‌= అతడి శరీరంతో; 
కదియించి= చేర్చి; లతా+అంగి= తీగవంటి సన్నని శరీరం కలది; చిక్కన్‌= గట్టిగా; కౌంగిటన్‌= కౌగిటిలో; చేర్చన్‌= 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 151 


చేర్చుకొనగా; కదలని= చలించని; చిత్తము= మనస్సు; కలిగియున్‌= ఉండి; మదము= కామవికారం; ఏమియున్‌= కొంచెంకూడా; 
లేక= లేకుండా; (మ్రాను+ఐ= చెట్టువలె; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: తరువాత నేర్పుగా ఆమె తన శరీరాన్ని అతడి దగ్గరకు చేర్చి గట్టిగా కౌగిలించుకొన్నది. అతడి 
మనస్సులో చలనం కానీ, మదం కానీ ఏమీ లేక వట్టి కట్టెవలె ఉన్నాడు. 


ఆ. అట్టు లున్న. జూచి యత్తన్వి 'మగవారు । భోగపరులు, తాల్మి పొలంతులందు. 

గలుగు; నవ్విధంబు గాక యేం గోరంగ । ననుభవింప కునికి యగునె నీకు? 15 
ప్రతిపదార్థం: అట్టులు= ఆ విధంగా; ఉన్నన్‌= ఉంటే; చూచి; ఆ+తన్వి= ఆ సన్నని శరీరం కలది; మగవారు= పురుషులు; 
భోగపరులు= భోగాలకు లోబడేవారు; పొల(తులందున్‌ = (స్త్రీలలో; తాల్మి= ఓర్పు; కలుగున్‌= ఉంటుంది; ఆ+విధంబు= 


ఆ పద్ధతి; కాక= కాకుండా; ఏన్‌= (స్రీనైన నేను; కోరంగన్‌= కోరగా; అనుభవింపక+ఉనికి= అనుభవించకుండా ఉండటం; 
నీకున్‌; అగునె?= తగునా? 


తాత్సర్యం: అప్పు డామె అతడితో అన్నది “ఇదేమిటి? పురుషులు భోగతత్సరులు. (స్ర్తీలకు ఓర్పు ఉంటుంది. ఇది 
లోకంలో పద్దతి. కాని మనపట్ల అది విపరీతంగా ఉన్నది. (స్తీనైన నేను నిన్ను కోరగా, అనుభవించకుండా ఉండడం 
నీకు తగునా? 


క సంపదయు దివ్యభోగము । లింపార( బరిగ్రహింపు( దే మీ ధనమై 

పం పొనరించెద? నను గా । రింపక, కైకొని వరింపరే? యిచ్లోటన్‌. 16 
ప్రతిపదార్థం: సంపదయున్‌= నా ఐశ్వర్యం; దివ్య= దేవలోక సంబంధమైన; భోగములు= అనేక భోగాలు (సుఖాలు); 
ఇంపారన్‌= ఇష్టమైనట్టు; పరి[గ్రహింపుండు= స్వీకరించండి; ఏన్‌= నేను; మీ ధనమై= మీకు సొమ్మై; పంపు= మీ ఆజ్ఞలను; 
ఒనరించెదన్‌= చేస్తాను; ననున్‌= నన్ను; కారింపక= బాధపెట్టక; కైకొని= అంగీకరించి; ఇచ్చోటన్‌= ఇక్కడ; వరింపరే?= 
చేకొనరా? 
తాత్సర్యం: నా కున్న ఈ ఐశ్వర్యాన్ని, భోగాలను స్వీకరించండి. నేనూ మీ సొమ్మె మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. 
నన్ను బాధించక వివాహం చేసికొనండి. 


సీ, అనిన నష్టావక్రుం 'డతిదూప్యమగు పర । దారాభిగమనంబు దగదు; శూద్ర 
సతి యైన నధిక దోషంబు, బ్రాహ్మణపత్ని । యగునేని. బాతక మప్రమేయ; 
మదియును గాక, నే నస్టలిత బ్రహ్మ | చర్యంబునం దుండి భార్య గోరి 
యున్నాండ 'ననుడు; “నీ యొప్పునం దగిలితి । వనితలు గామార్తి వశత. బొంది 


తే. వంశహాని దలంపరు, వరుస కలుక; । రాత్మజులం జూడ; రగ్రజు ననుజు( గొనరు 
పురుష శతకంబు సంగమంబునను దృప్తి । సనరు; దీని విచారింపు మనియె' నువిద. 17 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అష్టావక్రుండు; అతిదూప్యము+అగు= మిక్కిలి నిందించదగిన; పర= ఇతరుడి; దార= 
భార్యతో; అభిగమనంబు= తిరగటం; తగదు= కూడదు; శూ(ద్రసతి= శూ(ద్రుడి భార్య; ఐనన్‌= అయితే; అధిక= మిక్కిలి; 


152 శ్రీమదాంధ్ర మహాభారతము 


దోషంబు= తప్పు; బ్రాహ్మణపత్ని= (బ్రాహ్మణుడి భార్య; అగున్‌+ఏనిన్‌= అయితే; పాతకము= పాపం; అప్రమేయము= 
మితిలేనిది; అదియును+కాక= అంతేకాకుండా; ఏను= నేను; అస్థలిత (బ్రహ్మచర్యంబునందున్‌= చెదరని (బ్రహ్మచర్య 
వ్రతంలో; ఉండి; భార్యన్‌+కోరి ఉన్నాండన్‌= అనుడున్‌= పత్నిని వాంఛించి ఉన్నాను అనగా; ఉవిద= ఆ (స్తీ, ఆమె; నీ 
ఒప్పునన్‌= నీ అందంలో; తగిలితిన్‌= చిక్కుకొన్నాను; వనితలు= (స్ర్తీలు; కామ+ఆర్తి= మన్మథ బాధకు; వశతన్‌= లోబడటం; 
పొంది; వంశహాని= కులనాశనం; తలంపరు= భావించరు; వరుసకున్‌= వావివరుసలకు; అలుకరు= జంకరు; ఆత్మజులన్‌+ 
చూడరు= కొడుకులను గమనించరు; అ(గ్రజున్‌= అన్నను; అనుజున్‌= తమ్ముడిని; కొనరు= సరకుగొనరు, లెక్కించరు; 
పురుషశతకంబు= నూరుమంది మగవారి; సంగమంబునను= రతితో; తృప్తిచనరు= తృప్తిపడరు; దీనిన్‌= ఈ విషయం; 
విచారింపుము= ఆలోచించుము; అనియెన్‌= అనిపల్కింది. 


తాత్పర్యం: అష్టావ(క్రు డన్నాడు 'పరునిభార్యతో పోవటం నింద్యం. శూద్రసతి అయితే మరీపాపం. (బ్రాహ్మణ సతి 
అయితే మహాపాపమే. పైగా నేను బ్రహ్మచారినై భార్యను కోరి ఉన్నాను" అని చెప్పటంతో ఆమె అన్నది 'నేను నీ 
అందానికి బానిసనై పోయాను. సీకి కామం కలిగితే వంశహానిని, వావి వరుసలను, అన్నదమ్ములను లక్ష్య పెట్టదు. 
నూరుమంది మగవారితోనూ తృప్తిపొందదు'. ఈ విషయం ఆలోచించు అన్నది. 


వ. అనిన నమ్మునివరుండు. 18 
తాత్పర్యం: అనగానే ఆ మునిశ్రేష్టుడు. 


క. “ఇది యేటి కార్యముగ నా । మది కెక్క(గం జెప్పె? దిట్టి మాటలు గలవే? 

మదవృత్తి మాను; మేం బో । యెది నావుడు నమ్మృగాక్షి యెలన వ్వొలయన్‌. 19 
ప్రతిపదార్థం: ఇది ఏటి కార్యముగన్‌= ఇదేమంత చేయదగిన పని అయినట్టుగా; నా మదికిన్‌= నా మనస్సునకు; ఎక్క 
గన్‌= ఎక్కేటట్టుగా; చెప్పెదు= చెప్పుతావు; ఇట్టి= ఇట్లాంటి; మాటలున్‌= మాటలు కూడా; కలవే?= ఉన్నవా?; మదవృత్తిన్‌= 
మనస్సులోని కామాన్ని; మానుము= వదలుము; ఏన్‌= నేను; పోయెదన్‌= పోతాను; నావుడున్‌= అనగా; ఆ మృగాక్షి= ఆ 
లేడి కన్నులవంటి కన్నులు కలది; ఎల= లేత; నవ్వు= నగవు; ఒలయన్‌= (పెదవులపై) వ్యాపించగా. 
తాత్సర్యం: “ఇదేమంత ఘనకార్యమని నా మనసు కెక్కేటట్టు చెప్పుతున్నావు? ఇట్లాంటి మాటలు కూడా ఉంటాయా? 
నాకు తెలియదా? ఈ కోరికను వదలిపెట్టుము. నేను పోతున్నాను” అని అనగా ఆమె లేత నవ్వు చిందించి. 


తే. “కార్య మగుటయు నరిగెదు గాక పిదప, నిల్వు మంతకు' ననుటయు 'నీవు నన్ను 

గదియ కుండెద వేని నిల్టెద; సధర్మ । వృత్తి వగు” మని వారించె నత్తపస్వి. 20 
ప్రతిపదార్థం: కార్యము= పని; అగుటయున్‌= కాగానే; పిదపన్‌= తరువాత; అరిగెదుగాక= వెళ్ళుదువుగాని; అంతకున్‌= 
అందాకా; నిల్వుము= నిలువుము; అనుటయున్‌= అనగా; నీవు; నన్నున్‌; కదియక= తాకక; ఉండెదవు+ఏనిన్‌= ఉంటే; 
నిల్చెదన్‌= ఉంటాను; సధర్మవృత్తివి= ధర్మదృష్టి కలదానివి; అగుము= కమ్ము; అని; ఆ+తపస్వి= ఆ ముని; వారించెన్‌= 
అడగించాడు. 

య 

తాత్సర్యం: 'పనికాగానే పోదువుగానిలే. అందాక ఉండుము అని ఆమె అనగా, అత డన్నాడు “నీవు నన్ను 
తాకకుండా ఉంటే ఉంటాను. ధర్మంగా (ప్రవర్తించుము” అని వారించాడు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 153 


వ. ఇట్లు వారించి యిది శాపంబున ముదురుదనంబు నొందిన బృందారక సుందరి గావలయు; నట్లయ్యెం 
గాకుండె, దీని తెటింగు నా కెటుంగన్‌ జాలిం బడనేల?” యని యాత్మ నూహించి యూరకుండె; నంత 
బ్రభాతం బైనం 'గాలోచిత కృత్యంబులు దీర్పు' మని పలికి యప్పాలంతి యుత్తమ స్మానీయ ద్రవ్యంబులు దెచ్చి, 
యమ్ముని యనుజ్ఞ వడసి మృదుకరతలంబుల మేను దొడసి కృతస్నానుం జేసి, యతండు సంధ్యావందనాగ్ని 
కార్యంబు లాచరించిన, నమృతోపమానంబులగు నన్నపానంబుల నతనిం దృషప్తునిం గావించి, యుచిత 
సంభాషణబులం బ్రొద్దు పుచ్చి నిశాసమయం బగుటయు శయనంబునకు. బిలిచిన నా సుశ్లోకుండు రాకున్న 
'నేనుం గన్యక; నస్థలిత బ్రహ్మచర్యంబునన చూవె పరిణత వయస్మ్క నైతి; స్వతంత్ర నై యుండుదుం; బాణిగ్రహణ 
మహోత్సవం బనుభవింపు' మని పలికిన నమ్మహాత్ముం డిట్లనియె. 21 


ప్రతిపదార్థం: ఇట్లు వారించి; శాపవశంబునన్‌= శాపవశాత్తు; ఇది= -ఈమె; ముదురుదనంబు= గట్టివయస్సు; ఒందిన= 
పొందిన; బృందారక= దేవజాతి; సుందరి= అందగత్తె; కావలయున్‌ అయి ఉండవలెను; అట్టు+అయ్యెన్‌ అట్లాగే కావచ్చు; 
కాక+ఉండెన్‌= కాకపోవచ్చు; నాకున్‌= నాకు; దీనితెజంగు= దీని జన్మకథ; ఎజుంగన్‌= తెలిసికొనటానికి; జాలిన్‌+పడన్‌+ఏల?= 
జాలిపొందటం దేనికి?; అని; ఆత్మన్‌= తనలో; ఊహించి= ఆలోచించుకొని; ఊరకుండెన్‌= మిన్నకున్నాడు; అంతన్‌= 
అటుపిమ్మట; ప్రభాతంబు+ఐనన్‌= తెల్లవారగా; కాల+ఉచిత= ఆ సమయానికి తగిన; కృత్యంబులు= చేయదగిన పనులు; 
తీర్పుము;+అని+పలికి; ఆ+పొలంతి= ఆ (స్ర్తీ; ఉత్తమ= శ్రేష్టమైన; స్నానీయ= స్నానయోగ్యమైన; (ద్రవ్యంబులు= వస్తువులు; 
తెచ్చి; ఆ+ముని; అనుజ్ఞ= అనుమతి; పడసి= పొంది; మృదు= మెత్తని; కరతలంబులన్‌= చేతులతో; మేను= శరీరాన్ని; 
తొడసి= తడిపి; కృతస్నానున్‌చేసి= స్నానంచేయించి; అతండు= ఆయన; సంధ్యావందన+అగ్నికార్యంబులు= (బ్రాహ్మణ 
కర్మలైన ప్రాతఃకాలసంధ్యావందనం, అగ్నిహోత్రాదులు; ఆచరించినన్‌= చేయగా; అమృత+ఉపమానంబులు+అగు= అమృతం 
వంటి; అన్నపానంబులన్‌= అన్న, పానీయాలతో; అతనిన్‌; త్పప్పునిన్‌= తృప్తి పొందినవాడిని; కావించి= చేసి; ఉచిత= తగిన; 
సంభాషణంబులన్‌= మంచిమాటలతో; (ప్రొద్దుపుచ్చి= (ప్రొద్దుగడిపి; నిశాసమయంబు= రాత్రి; అగుటయున్‌= కాగా; 
శయనంబునకున్‌= తనపడకకు; పిలిచినన్‌= పిలిస్తే; ఆ సుశ్టోకుండు= ఆ స్తుతింప దగ్గవాడు; రాకున్నన్‌= రాకపోతే; నేనున్‌= 
నేనుకూడా; కన్యకన్‌; అస్థలిత= చెదరని; (బ్రహ్మచర్యంబునన= (బహ్మచర్యంలోనే; పరిణత= ముదిరిన; వయస్కను= వయస్సు 
కలదానను; ఐతిన్‌+చూవె= అయినాను సుమా!; స్వతం(త్రను+ఐ+ఉండుదున్‌= నా ఇష్టం చొప్పున ప్రవర్తిస్తాను; పాణ్మిగ్రహ+మహా+ 
ఉత్సవంబు= పెండ్లి సంబరం; అనుభవింపుము= పొందుము; అని పల్కినన్‌; ఆ+మహా+ఆత్ముండు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆ విధంగా వారించి “ఈమె శాపవశాత్తు ఇట్టా ముదిరిపోయిన దేవకాంత కాబోలు! అట్లా కాదేమో. 
ఏమైనా దీని ఆలోచనతో నేను సతమతం కావటం దేనికి?' అని ఆలోచిస్తూ అతడు ఊరుకొన్నాడు. అంతలో 
తెల్లవారింది. ఆమె అతడితో అన్నది 'ఈ సమయానికి తగిన పనులన్నీ పూర్తి కానిమ్ము' అని. అతడి స్నానానికి 
ఏర్పాట్లు చేసి, అతడి అనుమతితో తన మెత్తటిచేతులతో అతని శరీరం రుద్ది స్నానం చేయించింది. అతడు 
తరువాత ప్రాతఃకాల విధ్యుక్త కర్మలు పూర్తి చేసుకొన్నాక అతడిని అన్నపానాలతో తృప్తిపరచి మంచి మాటలతో 
ప్రొద్దు గడపింది. తరువాత రాత్రి కాగా ఆమె తనపడకకు రమ్మన్నది. అతడు కదలలేదు. అప్పు డామె 'నేను 
(బ్రహ్మచర్య వ్రతంలోనే జీవితాన్ని గడిపాను. అందువలననే నా కింత వయసు వచ్చింది. నన్ను వివాహం చేసికొమ్ము' 
అంటే ఆ మహాత్ము డిట్లా అన్నాడు. 


154 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “బాల్యమున దండ్రి, యౌవనప్రాప్తి మగండు, । వార్టకంబునం దనయుండు, వామనయన 

నరసి నడపన కా కెందు నంగనలకు । వలసినట్టులు సేయంగా వచ్చు నెట్లు? 22 
ప్రతిపదార్థం: వామనయనన్‌= అందాల కళ్ళు కల స్త్రీని; అరసి= కాపాడి; నడపన= జీవించేటట్టుగా (చేసేవారు); తండ్రి; 
బాల్యమునన్‌= పసితనంలో; మగండు= భర్త; యౌవన ప్రాస్తిన్‌= యుక్తవయస్సులో; తనయుండు= కొడుకు; వార్హకంబునన్‌= 
ముసలితనంలో; కాక; ఎందున్‌= ఎప్పుడూ; అంగనలకున్‌= స్రీలకు; వలసినట్టులు= వారు ఇష్టం వచ్చినట్టు; చేయంగాన్‌= 
చేయటానికి; ఎట్టు వచ్చున్‌= ఎట్టా వీలౌతుంది? 
తాత్సర్యం: “స్త్రీకి పసితనంలో తండ్రి, వివాహమైన తరువాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమెకు 
స్వతంత్రంగా ఏమీ చేయటానికి వీలు లేదు కదా! 


వ. “కావున నీవు ని న్నిచ్చినం బరిగ్రహించుట పాడిగా' దను సమయంబునం జూడ జూడ నచ్చేడియ సుభగ 
యౌవన సుందరాంగియు మనోహర విలాస భంగియు నయ్యె; నైనను దానియందు. దగులని చిత్తంబుతో 
నత్తపోధన కుమారుండు. 23 

ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నీవు= నీకై నీవు; నిన్ను ఇచ్చినన్‌= నిన్ను సమర్పించుకొన్నా; పరిగ్రహించుట= నేను 
స్వీకరించటం; పాడికాదు= న్యాయం కాదు; అను= మాట లంటున్న; సమయంబునన్‌= వేళలో; చూడన్‌+చూడన్‌= చూస్తూ 
ఉండగా; ఆ+చేడియ= ఆ (స్త్రీ; సుభగ= అందమైన; యౌవన= యుక్త వయస్సులో; సుందరాంగియున్‌= అందమైన అవయవాలు 
కలది; మనోహర విలాసభంగియున్‌= అందమైన ఒయ్యారం కలదీ; అయ్యెన్‌= అయింది; ఐననున్‌= అయినప్పటికి; దానియందున్‌= 
ఆమెపై; తగులని= ఆసక్తి పొందని; చిత్తంబుతోన్‌= మనస్సుతో; ఆ+తపోధన కుమారుండు= తపస్సే సంపదగా కల బుషి 
కొడుకు, మునికుమారుడు. 

తాత్సర్యం: ‘కాబట్టి స్వతంత్రించి నీకై నిన్ను అర్పించుకొన్నా నేను స్వీకరించలేను. అది న్యాయం కాదు” అని 

అంటూ ఉండగానే ఆమె వికసించిన యౌవనం అందమైన అవయవాలూ, మనస్సును హరించే విలాసం కలదీ 

అయింది. ఐనప్పటికీ అతడు చలించలేదు. 


క. 'ఈ యనృత వర్తనము లే । లా? యున్న నిజంబు నీ తలంపును నిన్నుం 

దోయజలోచన! చెప్పుము; | పోయెదం బనులు గల; వనిచి పుచ్చుము నన్నున్‌. 24 
ప్రతిపదార్థం: ఈ అనృత= ఈ అబద్దపు; వర్తనములు= చేష్టలు; ఏలా?= ఎందుకు?; ఉన్న నిజంబు= కలమాట; నీ తలం 
పును= నీ ఆలోచన; నిన్నున్‌= నీ వెవరవో, నిన్ను గురించి; తోయజలోచన!= తామరపూలవంటి కళ్ళున్నదానా!; చెప్పుము; 
పోయెదన్‌= పోతాను; పనులు కలవు= చేయవలసిన కార్యాలు ఉన్నాయి; నన్నున్‌; అనిచి పుచ్చుము= నన్ను సాగనంపుము. 
తాత్పర్యం: “ఈ అబద్దపు చేష్టలు దేనికి? నీ సంగ తేమిటి? నీ వెవరవు? వివరంగా చెప్పుము. నాకు చాల పనులు 
ఉన్నాయి. కనుక నన్ను పంపించు పోతాను”. 


సీ, అనవుడు( బ్రీతయై 'యనఘ! ని న్నారయు । తలపున జూవె వదాన్యు( డిందు 


బుత్తెంచె; నేను నీ యుత్తరదిశం జుమ్ము; । నీ నిష్ట గాంచితి; దీన నతండు 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 155 


నిను మెచ్చు; నాదెస మనమున. బ్రియమొందు; | మరుగుము సుప్రభా పరిణయముని 
కనిన నద్దేవికి వినతుండై, వీడ్కొని | యరిగి, యమ్మునిపతి, యాత్మం గనియుం 


తే. దన్ను నడుగంగ సకలవృత్తంబు( జెప్పి । యతని పుత్తికం బెండ్లియై యతుల ధర్మ 
అతి [కా పూ 
భోగ గౌరవకీర్తుల( బొంది జగతి | నతిశయిల్లె నష్టావక్రు డధిపముఖ్య!' 25 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని పల్కగా; అధిపముఖ్య!= రాజశ్రేష్టుడా!; ప్రీత+ఐ= సంతోషించినదై; అనఘ!= పుణ్యాత్ముడవైన 
అష్టావక్ర మునీంద్రా!; నిన్నున్‌; అరయు తల(పునన్‌= పరీక్షించే ఆలోచనతో; చూవె= సుమా!; వదాన్యుండు= సుప్రభ తండ్రి; 
ఇందున్‌= ఇక్కడకు; పుత్తెంచెన్‌= నిన్ను పంపించాడు; నేను; ఈ ఉత్తర దిశన్‌ చుమ్ము= ఈ ఉత్తర దిక్కాంతను సుమా!; 
నీనిష్ట=నీ (బ్రహ్మచర్య నియమం; కాంచితిన్‌= పరీక్షించాను; దీనన్‌= ఈ పరీక్షవలన; అతండు= వదాన్యుడు; నినున్‌ 
మెచ్చున్‌= నిన్ను మెచ్చుకొంటాడు; నా దెసన్‌= నా యందు; మనమునన్‌= మనస్సులో; ప్రియము+ఒందుము= (ప్రీతిపొందుము; 
సుప్రభా పరిణయమునకున్‌= సుప్రభను వివాహం చేసికొనటానికి; అరుగుము= వెళ్ళుము; అనినన్‌; ఆ+దేవికిన్‌= ఆ దేవతకు; 
వినతుండు+ఐ= నమస్కరించి; వీడ్కొని= ఆమెవద్ద సెలవు పుచ్చుకొని; అరిగి= వెళ్ళి; ఆ+మునిపతి= ఆ వదాన్యుడన్న 
మునిరాజు; ఆత్మన్‌= తనలో; కనియున్‌= జరిగిన కథనంతా చూచికూడా; తన్నున్‌= అష్టావ(క్రుడిని; అడుగంగన్‌= అడుగగా; 
సకల వృత్తంబున్‌= జరిగినదంతా; చెప్పి= తెలిపి; అతని; పుత్రికన్‌= అతని కుమార్తెను; పెండ్లి+ఐ= వివాహం చేసికొని; 
అతుల= సాటిలేని; ధర్మ= ధర్మం; భోగ= సుఖాలు; గౌరవ= గౌరవం; కీర్తులన్‌= కీర్తిని; పొంది; జగతిన్‌= లోకంలో; 
అష్టావక్రుడు; అతిశయిల్లెన్‌= గొప్పవాడయ్యాడు. 

తాత్సర్యం: అనేసరికి ఆమె సంతోషించి 'నిన్ను పరీక్షించే నిమిత్తం వదాన్యుడు న న్నిక్కడకు పంపించాడు. నేను 
ఉత్తర దిక్కాంతను. నీ నియమం చూచాను. దీనితో వదాన్యుడు సంతోషిస్తాడు. నాయందు (ప్రీతినెరపుము. వెళ్ళి 


సుప్రభను వివాహం చేసికొను మనగా అతడు ఆమెకు నమస్కరించి వెళ్ళి వదాన్యుడికంతా చెప్పి అతడి కూతుర్ని 
వివాహం చేసికొని గొప్ప ధర్మపరుడుగా గౌరవమర్యాదలతో కీర్తిపొందాడు”. 


వ. అని యషావక్రదిశా సంవాదంబు సెప్పిన విని యప్పాండవాగ్రజుండు 'మునులవలన శూద్రజాతి భామలయందు. 
బ్రభవించిన వారికి బ్రహ్మర్షిత్వంబు గల్లుట యది యెట్లొకో'! యని వితర్మింతు; నత్తెటింగు నాకెటింగింపవే!' 
యని యనిమిషనదీనందను నడుగుటయు, నక్కురుపతికి. గురుపితామహుం డిట్లనియె. 26 

ప్రతిపదార్థం: ఆని= అంటూ; అష్టావక్రదిశా సంవాదంబు= అష్టావక్రునకు ఉత్తరదిక్కాంతకు జరిగిన సంభాషణ; చెప్పినన్‌ 
విని= భీష్ముడు తెల్పగా ఆలకించి; ఆ+పాండవ+అ(గ్రజాండు= ఆ పాండవులలో పెద్దవాడు; మునులవలనన్‌= మునులద్వారా; 
శూ(ద్రజాతి భామలయందున్‌= నాలుగవజాతి (స్త్రీలలో; (ప్రభవించిన= పుట్టిన; వారికిన్‌, (బ్రహ్మర్షిత్వంబు= (బ్రహ్మర్షిత్వం; 
కల్లుట= సంభవించుట; ఎట్టు+ఒకో!= ఎట్లాగబ్బా!; అని; వితర్కింతున్‌= ఆలోచిస్తాను; ఆ+తెజంగు= ఆ విధానం; నాకున్‌; 
ఎజింగింపవే= తెలుపవా; అని; అనిమిషనదీ నందనున్‌= గంగాపుత్రుడైన భీష్ముడిని; అడుగుటయున్‌= అడుగగా; 
ఆ+కురుపతికిన్‌= ఆ కురువంశ చక్రవర్తి అయిన ధర్మజుడితో; కురుపితామహుండు= కురువంశస్థులకు తాత ఐన భీష్ముడు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా అష్టావ(క్రుడికి దిశాకన్యకు జరిగిన సంవాదం చెప్పగా విని ధర్మరాజు ఇట్టా అడిగాడు; 

“మునుల వలన శూద్రప్రీలకు కలిగిన సంతానం (బ్రహ్మర్షులు ఎట్టా కావటం? అని నాకు చాలా రోజులుగా ఆలోచన 

తెగటం లేదు. దీని రహస్యం విప్పి చెప్పు మని. భీష్ముడు ఇట్లా అన్నాడు. 


156 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూ 


నాలుగు జాతుల నాతులు, విప్రున । కాండ్రుగాC గైకొన నగు; నృపునకుం 
దనకులంబున నట తక్కువ కులములు । రెంటను బరిణయశ్రీ వహింప( 

జను; వైశ్యునకు నాత్మజాతి, శూద్రాన్వ యం । బున బెండ్లి గాం దగు భూపవర్య! 
శూద్రున కర్టంబు శూద్రకన్యకం బెండ్లి; యగుటయు; నిది వివాహ ప్రకార 


ఆ. కథిత ధర్మ; మిట్టిగతి( దప్పి ప్రతిలోమ | సరణి యైనం గల్లు సంకరంబు; 
తల్లి యెట్టి కులము దాని కులంబ యౌ । సన్నుతానులోమ సంభవునకు. 27 


ప్రతిపదార్థం: విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; నాలుగు జాతుల= నాలుగు వర్ణాల; నాతులు= స్త్రీలను; ఆండ్రు+కాన్‌= 
భార్యలుగా; కైకొనన్‌= స్వీకరించటానికి; అగున్‌= తగును; నృపునకున్‌= రాజునకు; తన కులంబునన్‌= తన క్షత్రియ 
కులంకంటె; అట తక్కువ= ఆ తక్కువ; కులములు రెంటను= రెండు కులాలనుండి; పరిణయ శ్రీ = వివాహ మంగళం; 
వహింపన్‌ చనున్‌= చేసికొనవచ్చును; వైశ్యునకున్‌= కోమటికి; ఆత్మ జాతిన్‌= తమ కులంలో; శూ(ద్ర+అన్వయంబునన్‌= 
శూద్రకులంలోను; పెండ్లికాన్‌= పెండ్లి అగుట; తగున్‌= న్యాయం; భూపవర్య!= రాజగ్రేష్టుడా!; శూ(ద్రునకున్‌; శూ(ద్రకన్యకన్‌= 
తమకులం పిల్లనే; పెండ్తిఅగుటయున్‌= వివాహం చేసికొనటమే; అర్హంబు= యుక్తము; ఇది= ఇయ్యది; వివాహ(ప్రకారై వివాహ 
విధానంగా; కథిత= చెప్పబడిన; ధర్మము= న్యాయం; ఇట్టి= ఇట్టాంటి; గతిన్‌= పద్దతిని; తప్పి= (తోసిరాజని; ప్రతిలోమ సరణి= 
సై కులాలవారిని (క్రిందికులాలవారు చేసికొనటం; ఐనన్‌= అయితే; సంకరంబు= వర్లసాంకర్యం (కులాలన్ని కలగాపులగంగా 


a 


కలిసిపోవటం); కల్లున్‌= అవుతుంది; తల్లి; ఎట్టికులము= ఏ కులందో; దాని= తల్లి; సన్నుత= పొగడ దగిన; అనులోమ= 
పై కులం వారినుండి; సంభవునకున్‌= పుట్టిన వానికి; కులంబ జొ= కులమే అవుతుంది. 


తాత్పర్యం: బ్రాహ్మణుడైతే నాలుగు కులాల వారినీ పెండ్లి చేసికొనవచ్చును. క్షత్రియుడైతే మూడు కులాల నుండి, 
వైశ్యుడు రెండు కులాల నుండి, శూద్రుడు తన కులంనుండి మాత్రమే వివాహం చేసికొనటం ధర్మం. ఇది తప్పితే 
వర్లసాంకర్యం కలుగుతుంది. ప్రతిలోమ వివాహం పనికిరాదు. అనులోమ వివాహమే అయితే తల్లి ఏ కులానికి 
చెందిందో ఆమె యొక్క కులమే సంతానానిది జొతుంది. 


విశేషం: ప్రతిలోమం= (క్రమంగా క్రిందికి రావటం - అవరోహణ (క్రమం. అనులోమ= ఆరోహణ (క్రమం. (క్రమంగా 
సైకిపోవటం. 


వ. ఇది సకలజన సామాన్యంబైన తెటింగు; విశేషించి ముని సత్తముల యుత్తమ తపోజ్ఞాన విద్యాప్రభావంబులం 
జేసి తదీయబీజ సంజాతులు యోని యెద్దియైనను బ్రాహ్మణుల యగుదురు; మహా క్షత్రియులు ననులోమవృత్తి 
నాత్మ ప్రభావంబులం జేసి నిజబీజ సంజనితులకు( దమకులంబ కలిగింపం జాలుదురు; నీవు వియోని జాతులని 
శంకించి యడిగితివి; వారల యేల? పశు యోని జాతులు నయోనిజాతులును లోనుగా సద్ద్విజులును 
రాజవరులు నగుట గన్నదిగాదె! కావున మునివరుల నృపవరుల వలనం గలిగిన జన్మంబులెల్లను; బీజ 
ప్రధానంబులై యతిశయిల్లు; వినుము వసిష్టుండు, బుశ్యశృంగుం, డగస్తుండు, సత్యవత్యుద్ధవుం డగు 
కృష్ణద్వైపాయనుండు, మందపాలనందనులు, మటియు ద్రోణ కృపాదులుం, బ్రభవించిన భంగులు 
విందుమకాదె! వార లెట్టెట్టి వారయి రెటుంగవె? యివ్విషయంబున మనువాక్యంబు గల దాకర్ణింపుము. 28 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 157 


ప్రతిపదార్థం: ఇది= ఇయ్యది; సకల జనసామాన్యంబు+ఐన= మానవులందరకు సంబంధించినదైన; తెజింగు= పద్దతి; 
విశేషించి= (ప్రత్యేకించి; మునిసత్తముల= మునిశ్రేష్టుల; ఉత్తమ= గొప్ప; తపః= తపస్సు; జ్ఞాన= జ్ఞానం; విద్యా=చదువు; 
ప్రభావంబులన్‌+చేసి= మాహాత్మ్యంవలన; తదీయ= ఆ; బీజ= విత్తు వలన; సంజాతులు= చక్కగా పుట్టినవారు; యోని= 
క్షేత్రం(భార్య); ఎద్దిఐననున్‌= ఏదైనా; న కుల(ప్రీఅయినా; (బ్రాహ్మణుల= (బ్రాహ్మణులే; అగుదురు= జిొతారు; మహాక్షత్రియులు= 
మహారాజులు; అనులోమ వృత్తిన్‌= ధర్మప్రకారంగా; ఆత్మ= తమ ఆత్మల; ప్రభావంబులన్‌+చేసి= శక్తితో; నిజ= తమ; బీజ= 
గింజ వలన; సంజనితులకున్‌= పుట్టినవారికి; తమకులంబ= తమ వర్షం; కలిగింపన్‌+చాలుదురు= కలిగిస్తారు; నీవు; 
వియోని= విరుద్ద క్షేత్రంలో; జాతులు= పుట్టినవారు; అని శంకించి= అని సందేహించి; అడిగితివి= అడిగావు; వారలు+అ 
ఏల?= వారిలోనే ఎందుకు? పశుయోని జాతులు= పశు సంతానం; అయోనిజాతులును= గ్రుడ్డునుండి పుట్టినవారు; 
లోనుగాన్‌= మొదలైన; సద్దిజులు= మంచి విప్రులు; రాజవరులున్‌= రాజ[శ్రేష్ణులు; అగుట; కన్నదికాదె!= చూచిందే కదా! 
కావున; మునివరుల, నృపవరుల వలనన్‌= మనిశ్రేష్ణులవలన, రాజ(శ్రేష్టులవలన; కలిగిన= ఏర్పడిన; జన్మంబులు+ఎల్లను= 
పుట్టుక లన్నియూ; బీజప్రధానంబులు+ఐ= క్షేత్రంకంటె బీజం ముఖ్యమైనవై; అతిశయిల్లున్‌= (ప్రకాశిస్తాయి; వినుము= 
ఆలకింపుము; వసిష్టుండు; బుశ్యశ్చంగుండు; అగస్త్యుండు; సత్యవతి+ఉద్భవుండు= సత్యవతికి పుట్టినవాడు; అగు= ఐనట్టి; 
కృష్ణ ద్వెపాయనుండు మందపాలనందనులు; మజియున్‌= ఇంకను; ద్రోణకృప ఆదులున్‌= (ద్రోణుడు, కృపుడు మొదలైనవారు; 
ప్రభవించిన= పుట్టిన; భంగులు= పద్దతులు; విందుము+అ కాదె= విన్నారముగదా! వారలు= వారు; ఎట్టి+ ఎట్టివారు+అయిరి= 
ఎంతటివారలైనారో; ఎజుంగవె= నీకు తెలియదా?; ఈ+విషయంబునన్‌= ఈ సంగతియందు; మనువాక్యంబు= స్మృతికారుడైన 
మనువు చెప్పిన మాట; కలదు= ఉన్నది; ఆకర్లింపుము= వినుము. 


తాత్పర్యం: ఇది సామాన్యధర్మం. విశేషధర్మాలు వేరు. మునిశ్రేష్టులు ఉత్తమ తపస్సు, జ్ఞానం, విద్యలు కలవారు 
కనుక వారి బీజశక్తిచేత పుట్లినవారు (బ్రాహ్మణులే జొతారు. తమ తల్లి లక్షణాలు రావు. అట్లాగే ఉత్తమ క్షత్రియులు 
క. ల ౧౧ «a ౧ జు యె 

కూడా తమ బీజశక్తి చేత అనులోమ పద్దతిచేత తమ కులాన్నే కలిగించగలరు. నీవు విరుద్ధ క్షేత్రంలో పుట్టుతారు 
కదా అని శంకించి అడిగావు. కాని, పశుపక్ష్యాదులలో కూడా మహాబ్రాహ్మణులు, రాజులు జన్మించటం మనకు 
తెలుసును కదా! కాబట్టి మునులకు, రాజులకు కలిగిన సంతానం బీజ (ప్రధానమే. వసిష్టుడు, బుశ్యశ్చంగుడు, 
అగస్త్యుడు, వ్యాసమహర్షి మందపాలుడి సంతానం, (ద్రోణుడు, కృపుడు మొదలైన వారు పుట్టిన కథలు విన్నాం కదా! 
వారలు ఎట్టాంటివారైనారో నీకూ తెలుసును కదా! ఈ సందర్భంలో మనువు చెప్పిన మాటలు వినుము. 


క. మునిజనుల, నదుల, సిద్దుల | జననంబులు బుద్ది వృత్తి. జర్షింప(గ నె 
వ్వనికిన్‌ వశంబు గా; వవి । తనతన యైనట్ల యై యుదాత్తత( బొందున్‌.” 29 


ప్రతిపదార్థం: ముని జనుల= మునులైన మానవుల యొక్క; నదుల= నదులయొక్క; సిద్దుల= యోగులయొక్క; జననంబులు= 
పుట్టుకలు; బుద్దివృత్తిన్‌= ఆలోచనలతో; చర్చింపంగన్‌= తర్కించటానికి; ఎవ్వనికిన్‌= ఎంతటి వానికిని; వశంబు కావు= వీలు 
కావు; అవి= అయ్యవి; తన తన+ఐనట్ల+ఐ= తమంత తామై; ప్రత్యేకంగా; ఉదాత్తతన్‌= గౌరవం; పొందున్‌= పొందుతాయి. 


తాత్సర్యం: మునుల, నదుల, సిద్దుల జన్మ రహస్యాలు మనబుద్దికి తోచినట్టు చర్చించటానికి వీలుకావు. అవి 
ప్రత్యేకమైనవై తమంత తాము గౌరవాన్ని పొందుతాయి”. 


విశేషం: ఏరుల జన్మంబు వీరుల జన్మంబు అని నన్నయ్యగా రన్నారు. 


158 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనిన విని యుధిష్టిరుండు. 30 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు (ఇట్లా అడిగాడు) 


ఆ. ‘అనఘ! దానపాత్ర మగుట విపుండు లింగి | యైననో యలింగు. డై చరించు 

టనొ యెటుంగ జెప్పు' మనవుడు గాంగేయు. । డిట్టు లనియె నమ్మహీశ్వరునకు. 31 
ప్రతిపదార్థం: అనఘ!= మహాత్మా! విప్రుండు= (బ్రాహ్మణుడు; దానపాత్రము= దానమునకు యోగ్యుడు; అగుట= కావటం; 
లింగిఐననో= లింగవృత్తి కలవాడు కావటంవలననా! (లింగవృత్తి= ఆచారపరంగా బాహ్యంగా జీవించేవాడు); అలింగుండు+ఐ= 


సన్న్యాసియె, విరక్తుడై; చరించుటనొ= తిరగటం వలననా; ఎజుంగన్‌= తెలిసేటట్టు; చెప్పుము; అనవుడున్‌= అనగా; 
గాంగేయు(డు= భీష్ముడు; ఆ+మహీశ్వరునకున్‌= ఆ రాజుతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: (బ్రాహ్మణుడు దాన యోగ్యుడు కావటం వాడి వృత్తి విశేషంతోనా? లేక విరక్తుడై బ్రతకటంవలననా?” 
- అని ధర్మరాజు ప్రశ్నిస్తే గంగాపుత్రుడు ఇట్టా అన్నాడు. 
విశేషం: లింగం= గుర్తు; (బ్రాహ్మణుడు ఆచారాలు (లింగం) బాహ్యంగా అనునరిస్తూ జీవించేవాడు. ఆలింగుడు= బాహ్యమైన 
గుర్తులు ఏమీ లేకుండా విరక్తబుద్దితో జీవించేవాడు. 
భీష్ముడు ధర్మరాజునకు దానపాత్రభూతుల తెణం గెజీంగించుట (సం.13-23-1) 
క విను, సద్ద్విజుండు, నిజవ । ర్రనమున( జరియించుచున్న దానార్హత్వం 
ణి బా 
బున వెలుంగు, లింగియైనను | మనుజేంద్ర! యలింగవృత్తి మహితుం డేనిన్‌'. 32 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= మానవులకు అధిపతివైన రాజా!; విను= వినుము; సత్‌= మంచి; ద్విజుండు= బ్రాహ్మణుడు; 
లింగిఐననున్‌= బాహ్యాచార సంపన్నుడైనా; నిజ= తన కులానికి తగిన; వర్తనమునన్‌= (ప్రవర్తనతో; చరియించుచున్‌+ఉన్నన్‌= 
బ్రతికితే; అలింగవృత్తి= బాహ్యచిహ్నాలు లేని, విరక్త చిత్తంతో; మహితుండు+ఏనిన్‌= గొప్పవాడైతే; దాన+అర్హత్వంబునన్‌= 
దానానికి యోగ్యమైన లక్షణంతో; వెలుగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: 'తన కులానికి తగిన ఆచార వ్యవహారాలతో (బ్రతుకుతూ; బాహ్యవేషధారణాదులు కల్గియున్నా 
ఆంతరంగికంగా వీటన్నింటికి అతీతమైన జొన్నత్యం గలవాడైతే అతడు దానయోగ్యుడు. 


వ. అనుటయు. బాండవాగ్రజుండు. 33 


తాత్పర్యం: అని అనగా విని ధర్మరాజు. 


తే. శ్రద్ద సాలంగ గల్గిన జనము లిచ్చు | భూరిదానముల్‌ దురితంబు( బొంద నేర 
వేయెడల నని తలంచెద నేను బుద్ది । ననుడు నాతని కత( డిట్టు లను నృపాల! 34 


ప్రతిపదార్థం: నృపాల!= రాజా!; శ్రద్ధ= విశ్వాసం; చాలంగన్‌= ఎక్కువ; కల్గిన= ఉన్న; జనములు= మనుష్యులు; ఇచ్చు= 
ఇ ౧ nN 
ఇచ్చే; భూరి= పెద్ద; దానముల్‌= దానాలు, ఏ+ఎడలన్‌= ఏ సందర్భంలోనూ; దురితంబున్‌= పాపమును; పొందనేరవు; అని; 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 159 


ఏను= నేను; బుద్దిన్‌= మనస్సులో; తలంచెదన్‌= అనుకొంటాను; అనుడున్‌= అనగా; ఆతనికిన్‌= ధర్మరాజుతో; అతండు= 
భీష్ముడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: రాజా! శ్రద్దతో జనాలిచ్చే గొప్పదానాలు పాపం పొందవని అనుకొంటాను అని ధర్మరాజు అనగా 
భీష్ముడు ఇట్లా అన్నాడు. 


క 'నరవర! దుర్జాంతు లయిన. । బరిపూతులు శ్రద్ద గల్లు భవ్యులు( దా రా 
దర మొప్ప నిచ్చు దానము । దురితహరమ కాక, కీడు దొడరునె యెందున్‌?' 35 


ప్రతిపదార్థం: నరవర!= మానవశ్రేష్టుడా!; రాజా!; దుర్దాంతులు= అణచరాని గొప్పతనం కలవారు; అయినన్‌= అయితే; 
పరిపూతులు= పవిత్రులు; (శ్రద్ద= విశ్వాసం; కల్లు= కలిగిన; భవ్యులు= మహాత్ములు; తారు= తాము; ఆదరము= (ప్రమ; 
ఒప్పన్‌= ప్రకాశించగా; ఇచ్చు= ఇచ్చే; దానం; దురితహరమ కాక= పాపం పోగొట్టేదే తప్ప; కీడు= ఆపద; ఎందున్‌= ఎక్కడైనా; 
తొడరునె?= కలుగునా; 


తాత్సర్యం: 'రాజా! మహాపవి(త్రులు, (శ్రద్ద కలిగినవారు, ఆదరంతో చేసిన దానం పాప పరిహారం చేస్తుందే తప్ప 
పాపం కలిగించదు.” 


సీ, అనుడు ధర్మాత్మజు( డతనితో ‘దైవ కా । ర్యము నప్పు, విప్రుని నతిపరీక్షి 
తుని( జేయ వలయునే? యనఘ! పైతృకము వి । ధంబున నన్న నాతండు, నీవు 
దల(చిన యట్టిద తగవు? నావుడు నా నృ । పాలుం 'డపూర్వ సంబంధి సూరి 


యాజి తపోనిత్యులందు సత్నాత్రము । లెవ్వార?” లనుటయు “నింతవట్టు 


తే. వారు సత్నాత్రముల, వంశవర్య ధర్మ । భాషణమ కాని తత్తియాపరత లేని 


యట్టివానికి నరుడు హేమాదు లిచ్చి | పొరయు బదియేండ్లు నరకానుభూతి' ననియె. 36 


ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; ధర్మ+ఆత్మజుండు= యముని కొడుకు ధర్మరాజు; అతనితోన్‌= భీష్ముడితో; అనఘ != 
దోషరహితుడా! పైతృకము విధంబునన్‌= పితృకార్యములోవలెనే, (శ్రాద్దక్రియలోమాదిరిగా; దైవకార్యము+అప్పు+అ= దేవతా 
పూజయందును; విఫ్రునిన్‌= (బ్రాహ్మణుని; అతిపరీక్షితునిన్‌= మిక్కిలి పరీక్షించబడినవానిగా; చేయన్‌+వలయునే= చేయవలెనా? 
(దైవకార్యం= దేవతాపూజ; పైతృకము= పితృకార్యం; (శ్రాద్దం మున్నగునది) అన్నన్‌= అని ప్రశ్నించగా; ఆతండు= భీష్ముడు; 
నీవు= ఓ ధర్మజా నీవు; తలంచిన+అట్టిది= భావించి నట్టిది; తగవు= న్యాయము; నావుడున్‌= అని భీష్ముడు అనగానే; ఆ 
నృపాలుండు= రాజైన ధర్మతనయుడు; అపూర్వ= పూర్వపరిచయం లేనివాడు; సంబంధి= చుట్టము; సూరి= పండితుడు; 
యాజి= యజ్ఞం చేసినవాడు; తపోనిత్యులు= నిత్యం తపస్సు చేసేవాడు; అందున్‌= వీరిలో; సత్‌+పాత్రములు= దానం 
పుచ్చుకొనటానికి యోగ్యులు; ఏ+వారలు= ఎవ్వరు; అనుటయున్‌= అని అడిగితే; ఇంతవట్టువారు= నీవు చెప్పిన వారంతా; 
సత్సాత్రములు+అ= మిక్కిలి అర్హులే; వంశవర్య= కులోద్దారకుడవైన ధర్మజా!; ధర్మ భాషణము+అ+కాని= మాటలలో 
ధర్మమే తప్ప; తత్‌+(క్రియాపరత= ధర్మసంబంధ కార్యకలాపములపట్ల ఆసక్తి; లేని+అట్టివానికిన్‌= లేనటువంటివాడికి; నరు. 
డు= మనుజుడు; హేమ+ఆదులు= బంగారం మొదలైనవి; ఇచ్చి= దానంచేసి; పది+ఏండ్లు= దశవర్గాలు; నరక+అనుభూతిన్‌= 
నరకలోకానుభవం, నరకబాధలు; పొరయున్‌= పొందుతాడు; అనియెన్‌= అన్నాడు. 


160 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. పితృకార్యంలో వలెనే దేవకార్యంలోనూ బ్రహ్మణుడిని నిశితంగా 
పరీక్ష చేసికొని దానాదులివ్వాలా అనగా భీష్ముడు “నీ యాలోచన సరైనదే అని పలికాడు. ధర్మరాజు మరల ఇట్టా 
అడిగాడు. పూర్వపరిచయం లేనివారు చుట్టాలు, పండితులు, యజ్ఞం చేసినవారు, తపస్వులు వీరిలో ఎవరు 
దానయోగ్యులు? అని. అందుకు భీష్ముడు “వీళ్లంతా దానయోగ్యులేనని చెప్పి” ఎవడు ధర్మపన్నాలు పలుకుతూ 
ధర్మాన్ని ఆచరించడో వా డయోగ్యుడు. వాడికి బంగారం మొదలైనవి దానమిస్తే పదేళ్లు నరకలోకానుభవం తప్పదు 


అన్నాడు. 
వ. అని భీష్ముడు వెండియు. 37 
తాత్పర్యం: అని భీష్ముడు పలికి ఇంకా (ఇట్టా అన్నాడు). 
క. _'ధరణియు( గాశ్యప, వైశ్వా । నర, మార్మండేయు లోలిన జగద్ధిత వా 
క్చరులై రొక్కెడ; వారొక । మరి గోష్టీనిరతి నుండి మనుజాధీశా! 38 


ప్రతిపదార్థం: మనుజ+అధి+-ఈశా!= (ప్రజలకు అధిపతివైన ధర్మజా! ధరణియున్‌= భూదేవి; కాశ్యప= కాశ్యప మహర్షి 
వైశ్యానర= అగ్ని; మార్కండేయులు= మార్కండేయ మహర్షి ఓలిన= (క్రమంగా; వారు= వారలు; ఒకమరి= ఒకసారి; 
గోష్టీనిరతిన్‌+ఉండి= చర్చా సమావేశంలో ఉన్నవారై; జగత్‌+హిత= లోకానికి మేలుకూర్చే; వాక్సరులు= సంభాషణా తత్పరులు; 


ఐరి= ఐనారు. 


తాత్సర్యం: ఒకసారి భూదేవి, కాశ్యపుడు, అగ్ని, మార్కండేయుడు ధర్మవిచారణ చేస్తూ లోకానికి మేలు చేసే మాట 
లన్నారు. వాటిని క్రమంగా చెప్పుతాను వినుము. 


వ. అవ్వాక్యంబు లాకర్ణింపుము. 39 
ప్రతిపదార్థం: ఆ+వాక్యంబులు= ఆ వాక్యాలు; ఆకర్షింపుము= వినుము. 
తాత్సర్యం: ఆ వాక్యాలు వినుము. 


క. 'ఘనతర మగు హ్రీ గౌరవ । మున మునిగిన బాప మఖిలమును, రూపు సెడుం 
బెనుపున యగ్గలికం బొగడు । గనిన పయోరాశి( బడ్డ గడ్డయు( బోలెన్‌. 40 


ప్రతిపదార్థం: ఘనతరము అగు= చాలా గొప్పదైన; హ్రీ= సిగ్గు; గౌరవమునన్‌= గురుత్వంలో, ఎక్కువ సిగ్గులో; మునిం 
గినన్‌= మునిగితే; పెనుపునన్‌= విస్తారంలో; అగ్గలికన్‌= ఆధిక్యత; పొగడు= పొగడ్త; కనిన= పొంది; పయోరాశిన్‌= సముద్రలో; 
పడ్డ= పడిన; గడ్డయున్‌= మట్టిగడ్డ; పోలెన్‌= వలె; పాపము అఖిలమున్‌= పాపమంతా; రూపుచెడున్‌= నశిస్తుంది. 


తాత్సర్యం: గొప్ప సిగ్గు కలిగి ఉంటే విశాలమైన సముద్రంలో పడ్డ గడ్డవలె పాపాలన్నీ నశిస్తాయి. 
Vas ఎ GG యి aft 


విశేషం: అలం: ఉపమ. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 161 


తే. సత్కులంబునం బుట్టుట, సకలవేద | ములు బురాణంబులును, శాస్త్రములును జదువు 

టయును సద్గతి. జేయ? బ్రౌఢములు గావు । శీలసామర్రి లేని దుశ్చేష్టితునకు. 41 
ప్రతిపదార్థం: శీల= మంచిస్వభావం యొక్క; సామ(గ్రి= సాధనం; లేని; దుస్‌= చెడ్డ; చేష్టితునకున్‌= చేష్టలు కలవాడికి; 
సత్కులంబునన్‌= మంచికులంలో; పుట్టుట= జన్మించటం; సకల= అన్ని; వేదములు; పురాణములు= భాగవతాదులు; 
శాస్త్రములును= సాంఖ్యం యోగం వంటి శాస్త్ర (గ్రంథాలు; చదువుటయునున్‌= చదవటం; సత్‌గతిన్‌= మంచి స్థితిని, 
సుగతిని; చేయన్‌= చేయటానికి; ప్రాఢములు కావు= సమర్థం కావు. 
తాత్సర్యం: శీలంలేనివాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా, అన్నివేదాలూ, పురాణాలూ, శాస్త్రాలూ చదువుకొన్నా 
వాడికి అవి సధ్గతుల నీయలేవు. 


ఆ. పలు సదువులు సదివి, పండిత మానియై, | తనదు విద్య నొరుల ఘనయశంబు. 

దూలపుచ్చునట్టి దుష్టాత్మకుని బ్రహ్మ । హత్య వొందు; సందియంబు లేదు. 42 
ప్రతిపదార్థం: పలు= అనేకం; చదువులు= శాస్త్రాలు; చదివి= అభ్యసించి; పండిత మాని+ఐ= పండితుడననుకొంటూ 
ఉండేవాడై; తనదు= తన; విద్యన్‌= చదువుతో; ఒరులన్‌= ఇతరుల; ఘన= గొప్ప; యశంబున్‌= కీర్తినీ; తూలపుచ్చునట్టి= 
గడ్డిపోచవలె ఎగరగొట్టే; దుష్టాత్మకునిన్‌= చెడ్డ మనస్సు కలవాడిని; బ్రహ్మహత్య= (బ్రాహ్మణుడిని చంపితే కలిగే పాపం; 
పొందున్‌= కలుగుతుంది; సందియంబు= సందేహం; లేదు= లేదు. 


తాత్సర్యం: అనేక విద్యలు నేర్చుకొని, పండితుడనే అహంకారంతో తన విద్యచేత ఇతరుల కీర్తిని గడ్డిపోచవలె 
భావించే దుర్మార్లుడికి బ్రహ్మహత్యా పాపం కలుగుతుంది. అందులో సందేహం లేదు. 


తే. వాజిమేధముల్‌ వే యొక్క వలన బెట్టి, । యలఘు సత్యంబు దక్కటివలనియందు 
నిల్పి, తుల దూపంగా, సత్యనిష్ట లోని । యర్దమున కెత్తు వచ్చె నయ్యధ్వరములు.” 43 


ప్రతిపదార్థం: వే= వేయి; వాజి మేధముల్‌= అశ్వమేధ యజ్ఞాలు; ఒక్క వలనన్‌= ఒక (ప్రక్కన; పెట్టి= ఉంచి; అలఘు= 
గొప్ప; సత్యంబు= సత్యవాక్యం; తక్కటివలని యందున్‌ నిల్సి= మిగిలిన రెండవ (ప్రక్కనుంచి; వలని; తులన్‌= (త్రాసులో; 
తూపంగాన్‌= తూస్తే; సత్యనిష్టలోని= సత్య నియమంలో ఉన్న; అర్హమునకున్‌= సగానికి; ఆ+అధ్వరములు= ఆ యజ్ఞాలు; 
ఎత్తు= బరువు, తూకం; వచ్చెన్‌= వచ్చింది; 


తాత్సర్యం: వేయి అశ్వమేధాలు ఒక (ప్రక్కా, మరొకపక్క సత్యవాక్యాన్ని పెట్టి తూస్తే ఆ యజ్ఞాల బరువు 
సత్యవాక్యానికే సగం తూకం వచ్చింది. 


వ. అని యిట్లు వర్తిల్లు నాలుగు వాక్యంబులుం జెప్పి. 44 
తాత్సర్యం: అని ఈ విధంగా (ప్రవర్తించిన నాలుగు మాటలు చెప్పి. 


విశేషం: నాలుగు మాటలు= లోకంలో పలుకుబడి ఇక్కడ నల్గురు చెప్పిన మాటలు - అని రెండర్భాలు. 


162 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “బ్రహ్మచర్యంబు కంటెను, బరము మద్య | మాంసములు రెండు నుడుగుట మనుజనాథ! 

లోకయాత్ర వాటించు చలోలుపతయు । శమము. గల్లి వర్తించుట శౌచవిధము'”. 45 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; మద్య= కల్లు (సారాయి); మాంసములు= నంజుళ్ళు; రెండును= రెంటినీ; ఉడుగుట= 
మానటం; (బహ్మచర్యంబు కంటెను= (బ్రహ్మచారిగా ఉండటం కంటె; పరము= శ్రేష్టం; లోకయాత్ర= (బతుకు తెరువు; 
పాటించుచున్‌= నడుపుకొంటూ; అలోలుపతయున్‌= విరక్తి; శమమున్‌= కామం, (క్రోధంవంటివి లేకుండా శాంతి; కల్లి; 
వర్తించుట= (బ్రతకటం; శౌచవిధము= శుచిత్వమార్గం. 
తాత్సర్యం: 'రాజా! మద్య మాంసాలు మానటం బ్రహ్మచర్యం కంటె గొప్పశౌచమంటే సంసారయాత్ర సాగిస్తూ 
కూడా దేనియందు ఆసక్తి లేకుండా శాంతితో (బ్రతకటం. 


వ. అనిన విని, యజాతశత్రుండు ధర్మంబు నర్దంబును గామంబును నాచరించు కాలంబు లెలింగింపవే' 

యనుటయు నాపగేయుం డతని కిట్లనియె. 46 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని పలుకగా విని; అజాతశత్రుండు= శత్రువులు లేనివాడు, ధర్మజుడు; ధర్మంబు, 
అర్థంబును, కామంబును= ధర్మ అర్హ కామాలన్న పురుషార్ణాలను; ఆచరించు= అనుష్టించే; కాలంబులు= సమయాలు; 


ఎజీంగింపవే అనుటయున్‌= తెల్పుమా అనగా; ఆపగేయుండు= గంగానది కొడుకు - భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: “ధర్మార్థ కామాలను ఆచరించే వేళలు ఏవి?” అని ధర్మరాజు అడుగగా భీష్ము డిట్లా అన్నాడు. 


తే. “రేపకడయును, బగలును, మాపు, వరుస । నర్భ ధర్మ కామంబుల నాచరింప 

వలయు; వానియం దాసక్తి వలదు; సక్తు.। డయ్యె నేనియు మేలు ధర్మాభినిరతి'. 47 
ప్రతిపదార్థం: వరుసన్‌= క్రమంగా; రేపకడయును= తెలవారు జాము; పగలును= పగటిపూట; మాపు= సాయంకాలం; అర్థ 
- ధర్మ - కామంబులన్‌= ధర్మము, అర్థము, కామములను; ఆచరింపన్‌= చేయగా; వలయున్‌= వలెను; వానియందున్‌= 
వాటిపై; అసక్తి= అనురక్తి; వలదు= వద్దు; సక్తుండు= అనురక్తుడు; ధర్మ+అభినిరతిన్‌= ధర్మాచరణంలో; అయ్యెన్‌+ఏనియున్‌= 
అయితే; మేలు= మంచిది. 
తాత్సర్యం: 'అర్థం తెల్లవారుజామున, ధర్మం పగలు; రాత్రిపూట కామం - ఈ వరుసలో అనుష్టించాలి. అయినా 
అర్థకామాలపై అంత ఆసక్తి ఉండటం మంచిది కాదు. ధర్మమందలి ఆసక్తితో అర్థకామాలయందు ఆసక్తుడు 
గావడం మంచిదే. ధర్మానికి అవిరుద్దంగా అర్థకామాలు అనుభవించడం తప్పుగాదని భావం. 


వ. అని మటియును 48 
తాత్సర్యం: అని ఇంకా. 


క. విను, గురుపూజన విప్రా | రనము లధిక పుణ్యములు, ధరావల్లభ! వి 
ప్రుని నిందించుటయును, న । గ్నిని వేదము విడుచుటయును గిల్పషతమముల్‌. 49 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 163 


ప్రతిపదార్థం: ధరా= భూమికి; వల్లభ!= రాజా!; విను= వినుము; గురుపూజన= గురువులను పూజించటం; విప్ర= 
బ్రాహ్మణుల; అర్భనములు= పూజలు; అధిక పుణ్యములు= మిక్కిలి పుణ్యాన్ని కలిగించే పనులు; విప్రునిన్‌= (బ్రాహ్మణుడిని; 
నిందించుటయును= తిట్టడం; అగ్నినిన్‌= అగ్నిదేవుడినీ; వేదమున్‌= వేదాన్ని; విడుచుటయున్‌= త్యజించటం; కిల్పిషతమముల్‌= 
మహాపాపాలు. 


తాత్పర్యం: “రాజా! గురువులను, బ్రాహ్మణులను పూజించటం పుణ్యం. బ్రాహ్మణ నిందా; వేదాన్నీ, అగ్నులనూ 
విడవటం మహాపాపంి. 


సీ, అనుటయు, ధర్మనందను(డు 'దానంబుల । కెవ్వరు పాత్రంబు లేర్చరింపు' 
మనిన '“సద్దర్ములు, నక్రోధనులు, సత్య । రతులు, దాంతులును, ధీరత్వ యుతులు, 
నిజకర్మ నిరతులు, విజితేంద్రియులు సర్వ | భూతహితులు, నలుబ్బులును, శుచులు 
దానపాత్రములు, వేదంబు సాంగంబుగా( । జదివి షట్కర్మ నిష్టలం దొడంగి 


తే. తత్త్వవిదులైన బ్రాహ్మణోత్తముల కీగి । విను సహస్రగుణంబగు, విశ్రుత శ్రు 
తంబు. బ్రజ్ఞయు, శీలవృత్తములుం గలుగు । వారి కిచ్చుట వంశవిస్తారకంబు”. 50 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మనందను(డు= ధర్మరాజు; దానంబులకున్‌= దానాలకు; ఎవ్వరు; 
పాత్రంబులు= యోగ్యులు; ఏర్పరింపుము= వేర్వేరుగా చెప్పండి; అనినన్‌= అని అడుగగా; సద్ధర్ములు= మంచి ధర్మనిష్ట 
కలవారు; అక్రోధనులు= కోపం లేనివారు; సత్యరతులు= సత్యనిష్టులు; దాంతులున్‌= మనో నిగ్రహం కలవారు; ధీరత్వయుతులు= 
ధైర్యంతో కూడినవారు; నిజకర్మనిరతులున్‌= తమకు విధించిన కర్మలు చేసేవారు; విజిత= జయించబడిన; ఇం(ద్రియులున్‌= 
ఇం(దియాలు కలవారు; సర్వభూతహితులున్‌= అన్ని భూతాలపై పేమ కలవారు; అలుబ్బులున్‌= లోభంలేనివారు; శుచులు= 
పవిత్రులు; దానపాత్రములు= దానయోగ్యులు; స+అంగంబుగాన్‌= జ్యొతిషం మొదలైన అంగాలు గల; వేదంబున్‌= వేదాన్ని 
చదివి; షట్కర్మనిష్టలన్‌= ఆరు కర్మలయందు నియమం; తొడంగి= పూనుకొని; తత్త విదులు+ఐన= తత్త్యం తెలిసిన; 
బ్రాహ్మణ+ ఉత్తములకున్‌= ఉత్తములైన బ్రాహ్మణులకు; ఈగి= దానం చేయటం; విను= వినుము; సహ(స్ర గుణంబు+అగున్‌= 
వేయిరె ట్లవుతుంది; విశ్రుత= విస్తారమైన; (శుతంబున్‌= వినికిడి, శాస్త్రము; ప్రజ్ఞయున్‌= (ప్రతిభ; శీల= స్వభావం; వృత్తములున్‌= 
ప్రవర్తన; కలుగు= కలిగిన; వారికిన్‌; ఇచ్చుట= దానమివ్వటం; వంశవిస్తారకంబు= కులాన్ని విస్తరింపచేస్తుంది. 


తాత్సర్యం: 'దానయోగ్యు లెవ్వరో వేర్వేరుగా చెప్పు మని ధర్మరా జడుగగా - భీష్ముడన్నాడు 'ధర్మం చేసేవారు, 
కోపం లేనివారు, సత్యం చెప్పేవారు, దాంతులు, ధీరులు, నిజకర్మలు చేసేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, 
భూతదయ కలవారు, లోభం లేనివారు, శుచులు దానయోగ్యులు. ఆరు అంగాలు గల వేదాన్ని చదివి, షట్కర్మ 
లాచరించే ఉత్తమ (బ్రాహ్మణులకు చేసే దానం వేయిరెట్టు ఫలిస్తుంది. విస్తారమైన వినికిడి, గొప్పమేధాశక్తి, ఉత్తమశీలం, 
(ప్రవర్తన కలవారి కిస్తే వంశం విస్తరిస్తుంది. 


నిశేషం: షట్కర్మలు :1. యజ్ఞం చేయటం, 2. యజ్ఞం చేయించటం, 3. వేదం చదవటం, 4. వేదం చదివించటం, 5. దానం 
చేయటం, 6. దానం పుచ్చుకొనటం. 


వ. అని నిర్దేశించి భీష్ముండు వెండియు. 51 


164 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని స్పష్టంగా నిరూపించి భీష్ముడు ఇంకా (ఇట్టా అన్నాడు) 


ఆ. 'యోగ్యుందైన విప్రం డొకరుండు సంతృప్తి( । బొంద నధిక తృప్తి. బొందు దేవ 

వితతి, ముని సమూహ పితృ సమాజములు; న । ట్లగుట వెదకి తెచ్చు నది విశిష్టు'. 52 
ప్రతిపదార్థం: యోగ్యుండు+ఐన= పాత్రుడు, తగినవాడు అయిన; విప్రుండు= బ్రాహ్మణుడు; ఒకరుండు= ఒక్కడు; 
సంతృప్తిన్‌= పంతోషం; పొందన్‌= పొందితే; దేవ= దేవతలయొక్క; వితతి= సమూహం; ముని= మునుల; సమూహ= గుంపు; 
పిత్స= పితృదేవతల; సమాజములు= సంఘాలు; సమూహం; అధిక= మిక్కిలి; తృప్తిన్‌= తుష్టిని; పొందున్‌= పొందుతుంది; 
అట్టు+అగుటన్‌= అందువలన; విశిష్టున్‌= ఉత్తముడిని; వెదకి= వెతికి, అన్వేషించి; తెచ్చునది= తేవాలి. 
తాత్పర్యం: 'ఉత్తమ (బ్రాహ్మణుడిని ఒక్కడినైనా సంతృప్తిపరిస్తే చాలు. సర్వదేవతలు, పితృదేవతలు, మునులు, 
అంతా సంతోషిస్తారు. కనుక వెదకి వేసారి అయినా ఒక శిష్ట బ్రాహ్మణుడిని తేవాలి.” 


వ. అనిన విని కౌంతేయాగ్రజుం డతనితో 'దేవ పితృ మనుష్య పూజల కాలంబు లెటింగింపవే యనుటయు 
నతండు. 53 

ప్రతిపదార్థం: అనినన్‌+విని= అనగా విని; కౌంతేయ+అగ్రజుండు= ధర్మరాజు; అతనితోన్‌= భీష్ముడితో; దేవ= దేవతల; 

పితృ= పితృదేవతల; మనుష్య= మానవుల; పూజలకాలంబులు= పూజాసమయాలు; ఎటింగింపవే= తెలుపవా? అనుటయున్‌= 

అనగా; అతండు= అతడు. 

తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో “దేవతలను, పితృదేవతలను, మనుష్యులను పూబించే సమయాలు 

తెలుపుము” అని అడిగాడు. భీష్ముడు (ఇట్లా అన్నాడు) 


క, “నృపవర! పూర్వాహ్హంబును, | నపరాహ్హము దేవ పితృ సమారాధన వి 
ధ్యుపదిష్ట కాలములు; మ । ధ్యపు సమయము మానుషార్టనార్ధం బరయన్‌.' 54 


ప్రతిపదార్థం: నృపవర!= రాజులలో (్రేష్ణుడవైన ధర్మరాజా!; అరయన్‌= విచారిస్తే; పూర్వ+అహ్హంబును= ప్రొద్దుటిపూటా; 
అపర+ అహ్హము= (ప్రొద్దువాలే వేళా; దేవ= దేవతలకు; పిత్స= పితృ దేవతలకు; సమారాధన= చక్కని పూజకు; విధి= బ్రహ్మ 
చేత, వేదంచేత; ఉపదిస్ట= నిర్దేశించబడిన; కాలములు= సమయాలు; మధ్యపు సమయము= ప్రాహ్హ, అపరాహ్హకాలాల 
మధ్యవేళ; మధ్యాహ్నం; మానుష= నరులను; అర్చ్భన= పూజించటానికి; అర్హంబు= తగినది. 


తాత్సర్యం: 'ధర్మరాజా! ప్రొడ్దుటిపూట దేవతల నారాధించాలనీ, అపరాహ్హసమయంలో పితృదేవతలను పూజించాలనీ, 
మధ్యాహ్నం మనుష్యులను ఆరాధించాలని విధి నిర్దేశించాడు”. 


వ. అని చెప్పి మటియు నిట్లనియె. 55 


తాత్సర్యం: అని చెప్పి, ఇంకా ఇట్టా అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 165 


రూ 


'నరనాథ! కాలహీనంబును, నశుచిసం | స్పృష్టంబుం బరిభుక్తశేషమును, న 
మంత్రకంబును, వీతతంత్రంబుం గీటకే । శ ప్రదుష్టంబు, రాక్షసులు గొండ్రు; 
మానవీయ ద్రవ్యమేనియు సురపిత్య । క్రియల దురాత్మకు లయినవారు 

గుడిచిన నట్ల యక్క్యుడుపుల( జొనుపక । మత్త్తుని,జడుని, నున్మత్ము( బతితు( 


తే. గ్లీబుం గుష్టి, దేవలకు(, జికిత్సకునిని; వీతనియము, నపస్మారి, శ్విత్రి రాజ 
యక్ష యుతుని, నర్తకుని, గాయకుని, సోమ । విక్రయుని, వేదవిక్రయు విడువ వలయు. 56 


ప్రతిపదార్థం: నరనాథా!= రాజా!; కాలహీనంబును= కాలనియమం లేనిదీ; అశుచి= అపవిత్రునిచే; సంస్పృష్టంబు= 
ముట్టుకొనబడినదీ; అమం(త్రకంబును= మంత్రం లేనిది; వీత= పోయిన (లేని); తం(త్రంబున్‌= పూజా పద్దతి కలది; కీట= 
పురుగులతో; కేశ= వెండ్రుకలతో; (ప్రదుష్టంబున్‌= మిక్కిలి చెడ్డది అయిన; పరిభుక్తశేషమును= తినగా మిగిలిన దానిని; 
రాక్షసులు; కొండ్రు= తీసికొంటారు; మానవీయ= మానవ సంబంధమైన; ద్రవ్యము+ఏనియున్‌= వస్తువైనా; సుర= దేవతల; 
పితృ= పితృదేవతల; (క్రియలన్‌= యజ్ఞాలలో; దురాత్మకులు= దుష్ట్రబుద్దులు; అయినవారు= అయినటువంటివారు; కుడిచినన్‌= 
తిన్నా; అట్ట= అంతే; ఆ+కుడుపులన్‌= ఆ తిండ్లలో; చొనుపక= (ప్రవేశించనివ్వక; మత్తునిన్‌= మదించిన వాడినీ; జడునిన్‌= 
బుద్దిలేనివాడినీ; ఉన్మత్తునిన్‌= పిచ్చివాడినీ, పతితున్‌= ్రష్టుడైనవాడినీ; క్రీబున్‌= నపుంసకునీ; కుష్టిన్‌= కుస్టరోగినీ; దేవలకున్‌= 
పూజారినీ; చికిత్సకునినిన్‌= వైద్యుడినీ; వీతనియమున్‌= నియమంలేని వాడిని; అపస్మారిన్‌= అపస్మారం కలవాడినీ (మూర్చరోగ 
గ్రస్తుడినీ); శ్విత్రిన్‌= బొల్లికలవాడినీ; రాజయక్ష్మయుతునిన్‌= క్షయరోగినీ; నర్తకునిన్‌= నాట్యం చేసేవాడినీ; గాయకునిన్‌= 
సంగీత విద్యాంసుడినీ, సోమ విక్రయునిన్‌= సోమరసం అమ్ముకొనేవాడినీ; వేద విక్రయున్‌= వేద విద్యను అమ్ముకొనేవాడినీ 
(ధనం తీసుకొని వేదాన్ని చెప్పేవాడిని); విడువవలయున్‌= పరిత్యజించాలి, వదలాలి. 


తాత్సర్యం: 'రాజా! కాలనియమం లేకుండా శుచిలేని వానిచే ముట్టుకొన్నదానినీ, ఎంగిలి చేసినదానినీ, మంత్రపూతం 
కానిదానినీ, పురుగులు, వెండ్రుకలు కలదీ, పూజాతంత్రం లేనిదీ అయిన తిండిని రాక్షసులు తింటారు. మనుష్యులకూ, 
పితృదేవతలకూ సంబంధించిన (ద్రవ్యాలను దుష్టబుద్దులు (గ్రహించకుండా చూడాలి. మదించినవాడినీ, బుద్దిలేనివాడినీ, 
పిచ్చివాడినీ, భ్రష్టుడినీ, నపుంసకుడినీ, కుష్టరోగినీ, పూజారినీ, వైద్యుడినీ, నియమం లేనివాడినీ, మూర్చరోగినీ, 
బొల్లివ్యాధి కలవాడినీ, క్షయరోగినీ, నర్తకుడినీ, గాయకుడినీ, సోమరసం అమ్ముకొనేవాడినీ, వేదాలను 
వి[క్రయించుకొనేవాడినీ దానయోగ్యులుగా పరిగణించరాదు. 


ఆ. వడ్డి కిచ్చి కుడుచువాండు, ననగ్నియు. । బ్రాణి విక్రయమున బ్రదుకు నతండు, 

దైవ పిత్యములకు€ దగరు, సంధ్యోపాస | నములు లేనివారు నరవరేణ్య!' 57 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= మానవులలో మహోత్తముడా! రాజ[శ్రేష్టుడా!; వడ్డికిన్‌= వడ్డీకి; ఇచ్చి= డబ్బునిచ్చి; కుడుచువాం 
డు= బ్రతికేవాడు; అనగ్నియున్‌= అగ్నిహోత్రం చేయనివాడు; ప్రాణి= పశుపక్ష్యాదులయొక్క; విక్రయమునన్‌= అమ్ముకొనటంచేత; 
(బ్రదుకునతడున్‌= జీవించేవాడు; సంధ్యా+ఉపాసనము= సంధ్యాకాలంలో చేసే జపాదులు లేనివారు, సంధ్యవార్భనివారు; దైవ= 
దేవతా కార్యాలకు; పిత్ర్యములకున్‌= పితృకార్యాలకు; తగరు= పనికిరారు. 
తాత్సర్యం: బ్రాహ్మణజాతిలో ఎవరైతే అగ్నిహోత్రం, సంధ్యోపాసన మాని వడ్డీ వ్యాపారస్టు లౌతారో, ప్రాణులనమ్మి 
జీవిస్తారో వారు దైవపితృ కార్యాలలో చేసే దానాలకు తగరు”. 


166 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని ధర్మనందనుండు శంతను నందనునితో 'దైవపిత్యంబు లగు దానంబులకు నుత్తమపాత్రంబు లెవ్వ 

రెజింగింపవే? యని యడుగుటయు నతం డతని కిట్లనియె. 58 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= భీష్ముడట్టు చెప్పగా విని; ధర్మనందనుండు= ధర్మరాజు; శంతను నందనునితోన్‌=భీష్ముడితో 
(శంతనుడి కుమారుడితో); దైవ పిత్య్రంబులు= దేవతలకు; పితృదేవతలకు సంబంధించినవి; అగు= అయినట్టి; దానంబులకున్‌= 


దానాలకు; ఉత్తమ= ఏశిష్ట పాత్రంబులు= యోగ్యులు; ఎవ్వరు= ఎవరు; ఎజీంగింపవే= తెలుపుమా; అని+అడుగుటయున్‌= 
అని అడుగగా; అతండు= భీష్ముండు; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 'దైవకార్యాలలో, పితృకార్యాలలో దానం ఇవ్వటానికి 
ఉత్తములైన యోగ్యులు ఎవ్వరు? నాకు తెలుపుము అని ఆ అభ్యర్థనకు సమాధానంగా భీష్ముడు ఇట్లా అన్నాడు. 


దైవ పిత్యంబులగు దానంబులకు( బాత భూతుల నిరూపించుట (సం.13-24-49) 


రూ 


“భోజనార్జులం దుష్టి. బొందించునతండును, । దెరువాటువలన( దస్కరులచేత. 
జే టొంది ధనము వాంఛించు నతండు, వ్ర। తంబున కుద్యాపనంబు సేయం 
దలంచి యర్థించునతండును, గురు దల్లి | దంద్రుల సంక్లిష్ట దారపుత్రు 

లను బ్రోవ బడునతండును, మహావ్యాధి ని । రాసంబు సేయంగ నాస చేయు 


తే. నతండు, నిష్పాపుం డైన ధరామరుండు, । నెపుడు భిక్షయ బ్రదుకగునేని నట్టి 
యతండు, దైవపిత్యములకు నతిశయంబు । గల్లు పాత్రంబు లగుదురు కౌరవేంద్ర!' 59 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర! = కురుసంతానంలో రాజా! (కురురాజ్యపాలకా); భోజన+అర్జులన్‌= అన్నం కావాలని 
వచ్చినవారిని; తుష్టిన్‌= తృప్తిని; పొందించు అతండును= పొందించేవాడునూ; తెరువాటువలనన్‌= దారిదోపిడి చేత; తస్కరుల 
చేతన్‌= దొంగల వలన; చేటు+ఒంది= కీడుపొంది; ధనము= డబ్బు; వాంఛించు= కోరే; అతండున్‌= వాడునూ; (వ్రతంబునకున్‌= 
వ్రతానికి; ఉద్యాపనంబు= ముగింపు; చేయన్‌+తల(చి= చేయాలనుకొని; అర్జించునతండును= డబ్బు యాచించేవాడు; 
గురున్‌= గురువును; తల్లిదం|డ్రులన్‌= జననీ జనకులను; సంక్షిష్ట= చిక్కులలోనున్న; దార= భార్య; పుత్రులను= పుత్రులను; 
ప్రోవన్‌= పోషించుటకు; పడు+అతండును= పాటుపడేవాడు; మహావ్యాధి= దీర్భవ్యాధి; నిరాసంబు+చేయన్‌= తొలగించుకొనుట 
కొరకు; ఆసచేయునతండున్‌= కోరుకొనేవాడునూ; నిష్పాపుండు= పాపంలేనివాడు; ఐన= అయినట్టి; ధరా+అమరుండు= 
బ్రాహ్మణుడును; భిక్షయ= బిచ్చమెత్తుకొనటమే; (బదుకు= జీవనోపాధి; అగునేనిన్‌= అయితే; అట్టిఅతండు= అట్టాంటివాడు; 
దైవ పిత్ర్యములకున్‌= దైవ పితృకార్యాలలో దానాలకు; అతిశయంబు+కల్లు= మిక్కిలి; పాత్రంబులు= యోగ్యులు; అగుదురు= 
అవుతారు. 


తాత్సర్యం: 'కౌరవరాజా! దేవతారాధనలలో, పితృదేవతారాధనలలో దాన ధర్మాలకు యోగ్యులైనవారిని వినుము. 
భోజనం పెట్టి తృప్తిపరిచేవాడు, దొంగలవలన అంతా పోగొట్టుకొన్నవాడు; (వ్రతోద్యాపన కోరి యాచించేవాడు, 
గురువు, తల్లి, తండ్రి, భార్యా పుత్రులను పోషించుటకై పాటుపడేవాడు, దీర్భవ్యాధిని పోగొట్టుకొనాలనుకొనేవాడు, 
ఎప్పుడూ భిక్షాటనంతో జీవించే పాపంలేని బ్రాహ్మణుడు - ఈ ఆరుగురు ఉత్తమ దానయోగ్యులు.' 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 167 
వ. అని చెప్పి మటియు నిట్లనియె. 60 
తాత్సర్యం: ఈ విధంగా చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ, 'సత్రంబు, సాలయు, జలిపందిరియు, రచ్చ । కొట్టము వ్రచ్చుట, గురుజనముల 
నిందించు, టాగమనింద, దదీయ వి । క్రయవిధి, దద్విలేఖనము, గొండి 
యము, సంధిభేదన, మన్య కర్మోప జీ | వన, మకృతజ్ఞత, పారదార 
వృత్తి, మంత్ర సుశాస్త్ర విధ్వంసనము, మద । లోల, ననాథను, బాలవృద్ధ( 


తే. దాపసిని, భీతివంచన. దలరజేయు । టతిథి పుత్రభృత్యులకు నాహారకలన 
మాచరింపక కుడుచుట, యార్యకోటి | నిరయహేతువులుగం జెప్పు నృపవరేణ్య! 61 


ప్రతిపదార్థం: నృపవరేణ్య!= మహారాజా!; సత్రంబు= ధర్మ సత్రాలు; సాలయున్‌= సభాశాలలు; చలిపందిరియున్‌= వేసవిలో 
నీరుపోసేచోటు; రచ్చకొట్టము= రచ్చచావడి; (వ్రచ్చుట= (వీటిని) కూల్చటం; గురుజనములన్‌= పెద్దవారిని; నిందించుట= 
తిట్టటం; ఆగమనింద= వేదనింద; తదీయ= ఆ వేదవిద్యను; విక్రయవిధి= అమ్ముకొని (బతకటం; తత్‌= ఆవేదం; 
విలేఖనము= (వ్రాయటం; కొడియము= కొండెం చెప్పటం; సంధిభేదనము= చేసికొన్న సంధిని త్రోసిరాజనటం; అన్యకర్మ= 
ఇతరున కుచితమైన కర్మలతో; ఉపజీవనము= (బ్రతకటం; అకృతజ్ఞత= కృతజ్ఞత లేకపోవటం (చేసినమేలు మరవటం); 
పారదారవృత్తి= ఇతరుల భార్యలతో వ్యభిచరించటం; మం(త్రసుశాస్త్ర విధ్వ్యంసనము= మంచి మం(త్రశాస్తాలను నాశనం 
చేయటం; మదలోలన్‌= మదంతో చపలచిత్తం కలదానిని; అనాథను= ఆధారం లేనిదాన్ని; బాలన్‌= చిన్నదాన్ని; వృద్దన్‌= 
వృద్ధురాలిని; తాపసిని= (స్తీ సన్బ్యాసిని; భీతిన్‌= భయంతో; వంచనన్‌= మోసంతో; తలరన్‌చేయుట= కలతపెట్టటం; అతిథి= 
తిథి లేక వచ్చేవానికి (ఎప్పుడైనా సరే వచ్చే చుట్టం); పుత్ర= కొడుకులకు; భృత్య= సేవకులకు; ఆహార కలనము= 
తిండి పెట్టటం; ఆచరించక= చేయక; కుడుచుట= (తాను) తినటం; నిరయ= నరక; హేతువులుగన్‌= కారణాలుగా; 
ఆర్యకోటి= పెద్దల సమూహం; చెప్పున్‌= చెబుతున్నది. 

తాత్సర్యం: సత్రాలు, సభాశాలలు, రచ్చకొట్టాలు, చలిపందిళ్ళు కూల్చటం; గురువులను, వేదాన్ని నిందించటం; 
వేదాన్ని అమ్ముకొనటం; వ్రాయటం, కొండెం చెప్పటం, సంధిని ఉల్లంఘించటం, ఇతరులు చేసే వృత్తిని తాను 
చేయటం (ఇతర వర్ణాలకు చెప్పబడ్డ కర్మలను చేయటం), కృతజ్ఞత లేకపోవటం, పరస్తీతో వ్యభిచరించటం; 


మం(త్రశా(స్రాన్ని ధ్వంసంచేయటం; మదించినది, అనాథ, బాలిక, ముసలిది, తపస్విని మొదలైన వాళ్ళను భయ పెట్టడం; 
వంచించటం; అతిధికి పుత్రులకు సేవకులకు పెట్టకుండా తానుతినటం - ఇవన్నీ నరకద్యారాలని పెద్దలు చెప్పుతున్నారు. 


సీ. విషశస్త్ర కేశముల్‌ విక్రయించుట, శస్త్ర | ములచే(త కన్యాజనులను విప్ర 
తతిని గోగణమును దటిసిపోవుట, యుపా । ధ్యాయు సభక్తికుం డైన భృత్యు 
విడుపు మార్గము. గ్రంప నడిచి కొయ్యలు ప్రాతి । చెఖుచుట నరకంబు సేయు నండ్రు; 
నేరమి లేకయు నెపమిడి యర్థంబు । గొనురాజుం బ్రజరక్ష వినికి గలిగి 


168 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. యాచరింపని విభుండును, నప్పనంబు । పలుకుబడి దప్పి కొనియెడు పతియు, గోవు 
ముక్కు గుట్టెడివాండు( దన్ముష్కఘాతి | యగునతండు నధోగతి కరుగువారు. 62 


ప్రతిపదార్థం: విషశస్త్ర కేశముల్‌= విషము, ఆయుధాలు, తల వెండ్రుకలు; విక్రయించుట= అమ్మటం; శస్త్రములచేంత= 
ఆయుధాలు తయారు చేయడం; కన్యాజనులను= కన్యకలను; విప్రతతినిన్‌= (బ్రాహ్మణ సమూహాన్ని; గోగణమును= ఆవుల 
మందలను; తజిసిపోవుట= దాటిపోవడం, అతి(క్రమించడం; ఉపాధ్యాయున్‌= గురువును; సభక్తికుండు+ఐన= భక్తితో కూడిన; 
భృత్యున్‌= సేవకుడిని; విడుపు= విడుచుట; మార్గము= దారిలో; (కంప నడిచి= కంపగొట్టి; కొయ్యలు= కర్రలు; (ప్రాంతి= నాటి; 
చెణుచుట= చెడగొట్టడం; నరకంబు చేయున్‌+అం|డ్రు= నరకాన్ని కలిగిస్తాయంటారు; నేరమి= నేరం; లేకయున్‌= లేకుండానే; 
నెప మిడి= ఏదో తప్పు నారోపించి; అర్ధంబు= డబ్బును; కొను= తీసికొనే; రాజున్‌= రాజూ; వినికి కలిగి= వినియుండి; 
'ప్రజరక్ష= (ప్రజలను రక్షించటం; ఆచరింపని= చేయని; విభుండునున్‌= రాజును; పలుకుబడి= అన్నమాట; తప్పి= మీరి; 
అప్పనంబు= వస్తువులను ఇల్లడ పెట్టటం; కొనియెడు= (గ్రహించే; పతియున్‌= రాజును; గోవు= ఆవుయొక్క; ముక్కున్‌= 
ముక్కును; కుట్టెడివాండున్‌= కుట్టేవాడు; తత్‌= ఆ గోజాతికి చెందిన ఎద్దులయొక్క; ముష్క= వృషణం; ఘాతి= నలగ 
కొట్టేవాడు; అధోగతికిన్‌= (క్రిందిలోకాలకు; అరుగువారు= పోతారు. 


తాత్సర్యం: విషము, ఆయుధాలు, తలవెంట్రుకలు విక్రయించడం, ఆయుధాలు తయారుచేయడం, కన్నెపిల్లలను, 
విప్రవరులను, ఆవులను దాటుకొంటూపోవటం; చదువు చెప్పే అయ్యవారిని భక్తిగల భృత్యుడిని విడిచిపెట్టటం, 
మార్గంలో ముళ్ళ కంప వైచి కర్రలు నాటి దారిని చెడగొట్టటం, ఇవన్నీ నరకానికి మార్గాలు. (ఇక రాజులసంగతి) 
- లేని నెపం పెట్టి డబ్బుగుంజే రాజు, ప్రజల కష్టాలు విని కూడా తీర్చని ప్రభువూ, ఒక వస్తువును దాచిపెట్టినప్పుడు 
మాట తప్పి తీసికొనేవాడు - (సామాన్య ప్రజలు) - ఆవుముక్కు కుట్టేవాడు; ఎద్దు వృషణాలు నలగ కొట్టేవాడు 
అధోగతి పాలౌతారు. 


సీ, ధర్మంబు భయమున, దారిద్ర సంబాధ | మున రోగమును6 బాపములు( దొఅంగఈ 
జేఃతకునైన జేసిన దేవకార్యార్థ | పశుహింసనంబును, బరమ తపము 
శుశ్రూషయును గల్లి శ్రతము సంపాదించి । యప్రతిగ్రాహకు€ డైన, మద్య 
మాంస పరస్త్రీ సమాగమ వైముఖ్య । మున నాశ్రమస్థుల( దనకులంబు 


తే. వారి భరియించినను, హేమవస్ర్త్ర మంది । రాన్నపానంబు లొసంగిన, నాశ్రయంబు 
దీనులకు నిచ్చినను, హింస మానినను, స । మంచిత స్వర్గలక్ష్మి సిద్ధించు నండ్రు. 63 


ప్రతిపదార్థం: ధర్మంబు భయమునన్‌= ధర్మ భీతితో; దారిద్య= పేదరికం వలని; సంబాధమునన్‌= మిక్కిలి బాధతో; 
రోగమునున్‌= రోగం; పాపములున్‌= పాపాలు; తొఅంగన్‌+చే(తకున్‌+ఐనన్‌= తొలగద్రోయటానికైనా; చేసిన= చేసినటువంటి; 
దేవకార్య+అర్థ= దేవతల పనికొరకై; పశుహింసనంబును= పశువులను చంపటం; పరమ= శ్రేష్టమైన; తపమును= తపస్సును; 
శుశ్రూషయునున్‌= సేవ; కల్గి= కలిగి; (శ్రుతము= పాండిత్యం, విద్య; సంపాదించి= కష్టపడి గడించి; అప్రతిగ్రాహకుండు= 
దానం పుచ్చుకొననివాడు; ఐనన్‌= అయితే; మద్య= మత్తుపానీయం; మాంస= మాంసం; పరస్త్రీ సమాగమ= ఇతర (స్రీలతో 
తిరగటం; వైముఖ్యమునన్‌= విముఖత్వంతో (వ్యతిరేకతతో); ఆ(శ్రమస్టులన్‌= (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలలో 
ఉండేవారిని; తనకులంబువారిన్‌= స్వకులస్థులను; భరియించినను= పోషించినా; హేమ= బంగారం, వస్త్ర= బట్టలు; మందిర= 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 169 


ఇల్లు; అన్నపానంబులు= భోజనం, (త్రాగటానికి నీరు; ఒసంగినన్‌= ఇచ్చినా; దీనులకున్‌= దరిద్రులకు; ఆశయంబు= 
ఆధారము, గృహాదికము; ఇచ్చినను= ఒసంగినా; హింస= జీవరాసులను చంపటం; మానినను= మానినా; సమంచిత= 
ఒప్పిదమైన; స్వర్గలక్ష్మి= స్వర్గభోగం; సిద్దించున్‌= లభిస్తుంది, దొరకుతుంది; అండ్రు= అంటారు. 


తాత్పర్యం: ధర్మభీతితోనూ; దారిద్ర్య బాధలోనూ రోగాలను, పాపాలను తొలగించుకొనటానికైనా, దైవప్రీతికొరకు 
పశుహింస చేసినా, ఉత్తమ తపస్సు, గురుశు(శ్రూష కలిగి పాండిత్యం సంపాదించి కూడ దానం స్వీకరించనివాడైనా, 
మద్యం, మాంసం, పరవనితాసంగమం మొదలైన వాటియందు వఏముఖుడై తన కులంవారిని భరించినా, 
బంగారంవ(స్తాలూ, మందిరాలూ, అన్నపానీయాలూ ఇచ్చినా, దీనులకు ఆశ్రయమొసంగినా, హింసమానినా 
సముచితమైన స్వర్గలక్ష్మి సిద్దిస్తుందని పెద్ద లంటారు. 


సీ, రచ్చకొట్టంబు, నారామంబు. గూపంబు€ | బ్రపయు( గావించుట, భయభరార్త 
కోటి గాచుట, కన్య, గోవు, వాహనము, దా । సుని దాసి నిచ్చుట, దనకు గీడు 
సేసిన సైంచుట, చెలులం జుట్టంబుల6 । బ్రోచుట, పెక్కండ్ర పొంటెం గార్య 
మున. బరాక్రమమున ధనమున( దా నల । జడిపాటు, దుష్కర్మ సరణి బొరయ 


ఆ. కునికి, నాకలోకమునకు నిచ్చెన లగు । నెక్కులమునం బుట్టిరేని బహు సు 
తుండు, నతికృపాన్వితుండు, వేయు నెలలపై | బ్రతికినత(డు( గండ్రు త్రిదశపదము”. 64 


ప్రతిపదార్థం: రచ్చకొట్టంబున్‌= రచ్చచావడి; ఆరామంబున్‌= తోట; కూపంబున్‌= నూయి; ప్రపయున్‌= చలిపందిరి; 
కావించుట= నిర్మించటం; భయభర= భయ భారంతో; ఆర్త= దుఃఖితులైన మానవుల; కోటిన్‌= సమూహాన్ని; కాచుట= 
కాపాడటం; కన్య= కన్యను; గోవున్‌= గోవును; వాహనమున్‌= మోసేజంతువును (గుర్రం, ఎద్దు); దాసునిన్‌= సేవకుడిని; 
దాసిన్‌= సేవకురాలిని; ఇచ్చుట= ఇవ్వటం; తనకున్‌; కీడు= ఆపద; చేసినన్‌= కలిగిస్తే, సైయట= సహించటం; చెలులన్‌= 
స్నేహితులను; చుట్టంబులన్‌= బంధువులను; (ప్రోచుట= కాపాడటం; పెక్కండ్ర పొంటెన్‌= అనేకులకొరకు; కార్యమునన్‌= 
పనిలో; పరా(క్రమమునన్‌= పరా(క్రమంలో; ధనమునన్‌= డబ్బులో; తాన్‌= తాను; అలజడిపాటు= అలజడిని; దుష్కర్మ 
చెడ్డపనుల; సరణిన్‌= పద్దతిని; పొరయకునికి= పొందకుండా వుండటం; నాకలోకమునకున్‌= స్వర్గలోకానికి; నిచ్చెనలు= మెట్టు; 
అగున్‌= బౌతాయి; ఏ+కులమునన్‌= ఏ కులంలో; పుట్టిరేని= పుట్టినా; బహు= పలువురు; సుతుండు= కొడుకులు కలవాడు; 
అతికృపా+అన్వితుండు= మిక్కిలి దయకలవాడు; వేయు= వేయి; నెలలపైన్‌= నెలలకుపైగా; బ్రతికిన+అతండున్‌= జీవించినతడూ 
సహ(స్రమాసోపజీవి; (త్రిదశపదమున్‌= స్వర్గలోకాన్ని; కం(డ్రు= పొందుతారు. 


తాత్సర్యం: రచ్చచావిడి, తోట, బావి, చలిపందిరి కల్పించటం, భయపీడితులను రక్షించటం, కన్యలను, గోవులను, 
వాహనాలను, దాసులనూ దాసిని ఇవ్వటం; తనకు అపకారం చేసినవాడిని క్షమంచటం, స్నేహితులను, బంధువులను 
రక్షించటం, పెక్కుమంది కొరకు చేసే కార్యాలలో ధనం వెచ్చించి అలజడి పొందకుండా ఉండటం, దుర్మార్గవర్తనంలో 
చొరకుండా ఉండటం - అనేవి స్వర్గలోకప్రాప్తికి నిచ్చెనలవంటివి. ఏ కులంలో పుట్టినా, పెక్కురు కొడుకులు కలిగి 
మిక్కిలి దయామయుడై వేయి నెలలకాలం బ్రతికినవాడు స్వర్గలోకం చేరుకొంటాడు. 


వ. అని నిర్దేశించి. 65 


170 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: అని స్పష్టం చేసి. 


ఆ. 'నరకవాసకారణము నెటింగించితి. । బుణ్యలోక హేతు భూతములును 

దేట పడగ జెప్పితిని, గురుసంతతి । శ్రేష్ట ! యింక నేమి సెప్పవలయు? 66 
ప్రతిపదార్థం: కురుసంతతి= కౌరవులలో; శ్రేష్ట= శ్రేష్టుడైనవాడా!; ధర్మరాజా! నరకవాస= నరకంలో ఉండటానికి; కారణమున్‌= 
హేతువును; ఎతింగించితిన్‌= చెప్పాను; పుణ్యలోక= స్వర్గలోక; హేతుభూతములును= కారణములైనవాటినీ; తేటపడ(గన్‌= 
స్పష్టంగా; చెప్పితిని= చెప్పాను; ఇంకన్‌= ఇకమీద; ఏమి చెప్పవలయున్‌= ఏమి చెప్పాలి? 
తాత్సర్యం: కౌరవవంశ ్రేష్టుడా! నరక, స్వర్గలోకాలు కలగటానికి కారణాలేవో స్పష్టంగా వేర్వేరుగా చెప్పాను. ఇంకా 
ఏమై చెప్పాలి? 


వ. అడుగు 'మనినం, గౌంతేయపూర్వజుండు శాంతనవుతో 'బ్రహ్మహత్యాసమంబు లని కొందటు గొన్ని కర్మంబు 
లుగ్గడింతురు; హింస లేకయు నట్లయ్యెడు నవి యెయ్యవి? వాని నేర్పడ నెటింగింపవే యనుటయు నతం 
డతని కిట్లనియె. 67 

ప్రతిపదార్థం: అడుగుము; అనినన్‌= అనిచెప్పగా; కౌంతేయ= కుంతీ సంతానంలో; పూర్వజాండు= ముందుపుట్టినవాడు 

- ధర్మరాజు; శాంతనవుతోన్‌= భీష్ముడితో; (బ్రహ్మహత్యా= |బ్రాహ్మణహత్య - (ఆత్మను అధర్మంతో చంపుకొనటం); 

సమంబులు= సమానాలు; అని; కొందణు= కొంతమంది; కొన్ని కర్మంబులు= కొన్ని పనులు; ఉగ్గడింతురు= చెప్పుతారు; 

హింసలేకయున్‌= చంపటం లేకుండా; అట్టు= ఆ విధంగా; అయ్యెడునవి= అయ్యేవి; ఎయ్యవి= ఏవి; వానిన్‌; ఏర్పడన్‌= 
విడివిడిగా; ఎజింగింపవే= తెల్పుమా; అనుటయున్‌= అనగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= 

ఈ విధంగా చెప్పాడు. 

తాత్సర్యం: ధర్మరాజు 'కొందరు (బహ్మహత్యతో సమానమైన కర్మలు కొన్ని ఉన్నాయంటారు కదా! హింస 

లేకుండా ఏ కర్మ అయినా సరే (బ్రహ్మహత్య ఎట్లా జొతుంది? అట్టా అయ్యేకర్మ లుంటే వాటిని గూర్చి 

వివరించండి” అని ప్రశ్నించాడు. అతడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. 


సీ, 'దివ్యబోధాఢ్యు, వేదవ్యాసమునినాథు । నడిగితి నొక్కనాం డధిక భక్తి 
నిట్లని;ి యా సంయమీంద్రుండు గృప నాకు । నెటింగించె, ననఘ! నా యెజింగినట్టి 
విధము లెజింగింతు వినుము; విఫ్రునిం గృశు । నామంత్రితుని( జేసి యతండు, గుడువ 
వచ్చిన బెట్టమి, వరకులంబును, సార । విద్యయుం గల, విప్రవృత్తి గొనుట 


తే. నీరు ద్రావంగ గోవు లేతేర, విఘ్న। మాచరించుట, బధిర పంగ్వంధ ధనము 
లపహరించుట, వేదశాస్తాదినింద, | బ్రహ్మహత్య లెట్టట్టుల పారవేంద్ర! 68 


ప్రతిపదార్థం: పౌరవ+ఇంద్ర= పురువంశరాజా!; దివ్య= దివ్యమైన; బోధ+ఆఢ్యున్‌= జ్ఞానంచేత గొప్పవాడు అయిన; వేదవ్యాస= 
అనంతంగా ఉన్న వేదరాశిని నాలుగుగా విభాగం చేసిన కృష్ణద్వైపాయనుడు అను; మునినాథున్‌= మునిశ్రేష్టుడిని; అధికభక్తిన్‌= 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 171 


మిక్కిలి భక్తితో; ఇట్టు= ఇది ఇట్టా అని; ఒక్కనాండు+అడిగితిన్‌; సంయమి+ఇంద్రుండు= ఆ మునినాథుడు; అనఘ!= 
పుణ్యాత్ముడా! కృపన్‌= దయతో; నాకున్‌= నాకు; ఎటింగించెన్‌= తెల్పినాడు; నా ఎజీంగినట్టి= ఆయనవలన నాకు తెలిసిన; 
విధములు= తీరులు; ఎజింగింతున్‌= నీకు చెపుతాను; వినుము= ఆలకించుము; కృశున్‌= దీనుడిని; విప్రునిన్‌= బ్రాహ్మణుడిని; 
ఆమంత్రితునిన్‌+చేసి= ఆహ్వానించి, అతండు= ఆయన; కుడువన్‌= తినటానికి; వచ్చినన్‌= రాగా; పెట్టమి= పెట్టకపోవటం; 
వరకులంబును= గొప్పకులమునూ; సారవిద్యయున్‌= సారవంతమైన విద్య, విద్యాసారం; కల= ఉన్న; విప్ర= (బ్రాహ్మణుడి; 
వృత్తిన్‌= (బ్రతుకు తెరువును; కొనుట= (గ్రహించటం; నీరు= నీటిని; (త్రావంగన్‌= (త్రాగటానికి; గోవులు= ఆవులు; ఏతేరన్‌= 
రాగా; విఘ్నము= అడ్డంకి; ఆచరించుట= చేయటం; బధిర= చెవిటివాడు; పంగు= కుంటివాడు; అంధ= గ్రుడ్డివాడు 
వీరియొక్క; ధనములు= డబ్బులు; అపహరించుట= దొంగిలించటం; వేద శాస్త్ర+ఆది నింద= నాలుగు వేదాలను - ఇతర 
శాస్త్ర విద్యలను నిందించటం, తిట్టటం; బ్రహ్మహత్యలు; ఎట్టు=ఎట్లో; అట్టుల= అట్టాంటివి. 


తాత్సర్యం: 'ధర్మరాజా! దివ్యజ్ఞానం కల వేదవ్యాస మునినాథుడిని ఒకసారి అడిగితే ఆయన నాకు చెప్పిన దేదో 
అదే నీకు చెప్పుతున్నాను. దీనుడైన వేద (బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి అతడికి అన్నం పెట్టకపోవటం, చక్కగా 
చదువుకొన్న, మంచి కులం కల వి్రుడి జీవనాధారమైన వృత్తిని చెడగొట్టి అతడి నోరు కొట్టటం, నీరు త్రాగటానికి 


వచ్చిన ఆలమందలను తరిమికొట్టటం, చెవిటి గుడ్డి మొదలగువారి డబ్బులు దొంగలించటం, వేదశాస్త్రాది నింద 
- ఇవి (బహ్మహత్యలతో సమానం. 


తే. అలుక(బురి నూర వనమున నగ్ని యిడుట, । పాపశీలతమై బొంకి బ్రాహ్మణునకు 
నధికతర మగు శోకంబు నావహించు । టంచితాచార! బ్రహ్మహత్యా సమములు. 69 


ప్రతిపదార్థం: అంచిత= ఒప్పిదమైన; ఆచార!= ఆచారంకలవాడా!; అలుకన్‌= కోపంతో; పురిన్‌= నగరంలో; ఊరన్‌= 
గ్రామంలో; వనమునన్‌= తోటలో; అగ్నిఇడుట= నిప్పుపెట్టటం; పాపశీలతమైన్‌= పాపస్వభావంతో; బొంకి= అబద్దమాడి; 
బ్రాహ్మణునకున్‌= విప్రనకు; అధికతరము+అగు= మిక్కిలి ఎక్కువైన; శోకంబున్‌= దుఃఖాన్ని; ఆవహించుట= కలిగించటం; 
(బ్రహ్మహత్యా సమములు= (బ్రహ్మహత్యతో సమానాలు. 


తాత్సర్యం: మంచి ఆచారాలను అనుసరించేవాడా! కోపంతో నగరానికీ, ఊరికీ, తోటకూ నిప్పుపెట్టటం, పాప 
స్వభావంతో అబద్దమాడి (బ్రాహ్మణుడికి మిక్కిలి దుఃఖం కలిగించటం (బహ్మహత్యతో సమానం. 


విశేషం: ఆచారం= చక్కగా ఆచరించిన వైదికకర్మలు - సంప్రదాయానుసారంగా సం(క్రమించేవి. 


తే. రూప గుణ శీలముల ననురూపు డైన । వరుని కీక కన్నియ దన వలసినట్లు 


a 


తగని వానికి నిచ్చుట ధర్మదేవ । తాతనూభవ ! బ్రహ్మహత్యాసమంబు. 70 


ప్రతిపదార్థం: ధర్మదేవతా= యముడి; తనూభవ= కుమారా! ధర్మరాజా! (ధర్మరాజు యముడి అంశంతో పుట్టినవాడు); 
రూప= అందమైన ఆకారంలో; గుణ= మంచిగుణాలలో; శీలములన్‌= స్వభావములో; అనురూపు(డు+ఐన= తగినవాడైన; 
వరునికిన్‌= పెండ్లికొడుకునకు; కన్నియన్‌= కన్యను; ఈక= ఇవ్వక; తన వలసినట్టు= తండ్రి తనకిష్టమైనట్టు; తగనివానికిన్‌= 
అర్హుడుకాని వాడికి; ఇచ్చుట= ఇచ్చి పెండిేచేయటం; (బ్రహ్మహత్యా సమంబు= (బ్రహ్మహత్యతో సమానం. 


172 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మదేవతాంశంలో జన్మించినవాడా! రూపం, గుణం, శీలంలో యోగ్యుడై ఉన్నవాడికి పిల్ల నిచ్చి 
చేయకుండా తన ఇష్టం వచ్చినట్టుగా కన్యనిచ్చి వివాహం చేయటం బ్రహ్మహత్యతో సమానం”. 


విశేషం: రూపం= కంటికి కనిపించే శరీర సౌందర్యం. గుణ= మనస్సునకు సంబంధించిన అందం. శీలం= ఆత్మకు 
సంబంధించిన అందం. ఈ మూడు ఉన్నవాడికిచ్చి వివాహం చేయటం ధర్మం. 


భీష్కుండు ధర్మరాజునకు. బుణ్యతీర్థ విశేషంబుల నెణీంగించుట (సం.13-26-1) 


వ. అనిన విని యజాతశత్రుండు, గంగాపుత్తుతోం 'బుణ్యతీర్థ విశేషంబులు వినవలతుం జెప్పవే యనుటయు 
నమ్మహీపతికి నమ్మహితాత్తుం డిట్లనియె; “తొల్లి గౌతము( డడుగ నంగిరసుండు దీర్ధంబులు గొన్నింటి ప్రకారంబు 
సెప్పె; నప్పరిపాటి సెప్పెద; నాకర్ణింపుము. 71 
ప్రతిపదార్థం: అనినన్‌విని =అని భీష్ముడు చెప్పగా ఆలించి; అజాతశత్రుండు= ధర్మరాజు; గంగా పు(త్రుతోన్‌= భీష్ముడితో; 
పుణ్యతీర్ణ= పుణ్యక్షేత్రం ప్రక్కన పారే నదుల; విశేషంబులు= (ప్రత్యేకతలు; వినవలతున్‌= వినాలని కోరుకొంటున్నాను; 
చెప్పవే= ఎరిగింపుమా; అనుటయున్‌= అనటంతోనే; ఆ+మహీవతికిన్‌= ఆ భూమి వతిటైంన ధర్మజునకు; 
ఆ+మహిత+ఆత్ముండు= ఆ మహాత్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; తొల్లి= మునుపు; గౌతముండు= 
గౌతముడనే బుషి అడుగన్‌= చెప్పుమని కోరగా; అంగిరసుండు= ఆ పేరుగల ముని; తీర్ణంబులు కొన్నింటి ప్రకారంబు= 
కొన్ని పుణ్యతీర్థముల విధములు; చెప్పెన్‌= తెల్పినాడు; ఆ+పరిపాటి= ఆ (క్రమం, ఆ విధానం; చెప్పెదన్‌= చెప్పుతాను; 
ఆకర్లింపుము= వినుము. 
తాత్పర్యం: అనగా విని ధర్మరాజు 'పుణ్యతీర్థాల విశేషాలు చెప్పుమని అడుగగా భీష్ము డట్లా అన్నాడు. పూర్వం 
నీవలెనే గౌతము డడిగితే అంగిరసుడు చెప్పిన విధానం నీకు చెప్పుతాను వినుము. 
సీ, సప్తదినంబులు చంద్రభాగను, విత । స్తను, నూరి మాలిని దగ వసించి 
యాహారవిరహితుండై యుండ ముని సమా । నుం డగుం గాశ్మీర మండలమున 


నదులు గొన్ని మహావనము సొచ్చి పాటు ది | వంబు సిద్దించు' దదంబుసేవ6; 
బుష్మరమ్ము( బ్రభాసమును, నైమిశము, నింద్ర | మార్గంబు, దేవికా స్వర్గబిందు 


తే. లును, సమవగాహనంబున జనుల నప్ప । రస్సమేత విమానవర్తనుల( జేయు 
నవనినాథ! హిరణ్యబిందువు(, గుశేశ । యంబు, నెల్ల పాపంబుల నపనయించు. 72 


ప్రతిపదార్థం: చంద్రభాగను, వితస్తను, ఊర్మిమాలినిన్‌= అన్న ఈ మూడు నదులలో; సప్తదినంబులు= ఏడు రోజులు; 
తగన్‌= ఆచారయుక్తంగా; వసించి= (తీరంలో) నివసించి; ఆహార విరహితుండు+ఐ= అన్నంలేకుండా ఉపవాసం చేస్తూ; 
ఉండన్‌= ఉంటే; ముని సమానుండు+అగున్‌= మునితో సమానుడౌతాడు; కాశ్మీర మండలమునన్‌= కాశ్మీర దేశంలో; నదులు 
కొన్ని= కొన్ని నదులు; మహావనము= సముద్రం (వనం= నీరు; మహా=గొప్పు, అధికజలం కలది; చొచ్చి= (ప్రవేశించి; పాణున్‌= 
ప్రవహిస్తాయి; తత్‌= వాటి; అంబు= నీటిని; సేవన్‌= సేవించటంతో; దివంబు= స్వర్గం; సిద్దించున్‌= లభిస్తుంది; పుష్కరమ్మున్‌= 
పుష్కరము; (ప్రభాసమును= (ప్రభాసం; నైమిశమున్‌= నైమిశం; ఇంద్రమార్గంబు= ఇం(ద్రమార్గం; దేవికా= దేవిక; స్వర్గబిందులును= 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 173 


స్వర్గ బిందువు; సమవగాహనంబునన్‌= చక్కగా స్నానం చేయటంవలన; జనులన్‌= మనుష్యులను; అప్పురః+సమేత= 
అచ్చరలతో కూడిన; విమానవర్తనులన్‌= విమానాలలో విహరించేటట్టు; చేయున్‌= చేస్తాయి; అవనినాథ= ఓ భూమీశా!; హిరణ్య 
బిందువున్‌, కుశేశయంబున్‌= కుశేశయమనే ఈ తీర్థాలు; ఎల్లపాపంబులన్‌= పాపాలన్నిటినీ; అపనయించున్‌= పోగొడతాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! చంద్రభాగలో, వితస్తలో, ఊర్మిమాలినిలో ఏడురోజులు తగినవిధంగా నివసించి ఉపవాసం 
చేస్తే నరుడు ముని సమాను డౌతాడు. కాశ్మీర ప్రాంతంలో కొన్ని నదులు మహావనంలో ప్రవేశించి ప్రవహిస్తాయి. 
వాటి నీరు సేవిస్తే స్వర్గం లభిస్తుంది. పుష్కరంలో, ప్రభాసంలో, నైమిశంలో, ఇంద్రమార్గంలో, దేవికలో, స్వర్గబిందువులో 
స్నానం చేసిన జనులకు అప్పురసలతో కూడిన విమానయానం లభిస్తుంది. హిరణ్య బిందువు, కుశేశయములు 
పాపాల నన్నిటినీ తొలగిస్తాయి. 


విశేషం: పుష్కరం, ప్రభాస, నైమిశం, ఇంద్రమార్గం, దేవిక, స్వర్గబిందువులు - ఇవన్నీ తీర్ణాలు. (వాటిలో) ఈ పుణ్యతీర్థ 
విశేషాలు శల్యపర్వంలో చెప్పబడ్డాయి. భారతం క్షేత్ర - తీర్థ విశేషాలను వర్ణిస్తుంది. హిరణ్య= బంగారం. బిందువు, బొట్టు= 
బంగారం రంగులో నీటి బొట్టు కలది; కుశేశయము= తామరపూలు కలది. 


వ. గంధమాదన సంగతయైన యింద్రతోయయుం, గురంగదేశగత యగు కరతోయ యుం, ద్రిరాత్రోపవాసోపేత 
స్నాతకులకు నశ్వమేధఫలంబు గలుగం జేయు. 73 
ప్రతిపదార్థం: గంధమాదన= ఒక పర్వతం; సంగత+ఐన= ఆ పర్వతం నుండి ప్రవహించే; ఇంద్రతోయ= నదిపేరు; 


కురంగదేశ= ఒక దేశం; గత= ఉన్న; కరతోయయున్‌= నదిపేరు; (త్రిరాత్ర= మూడు రాత్రులు; ఉపవాస+ఉపేత= ఉపవాసంతో 
పాటుగా; స్నాతకులకున్‌= స్నానంచేసేవారికి; అశ్వమేధ ఫలంబు= అశ్వమేధ యాగఫలం; కలుగన్‌+చేయున్‌= కలిగిస్తాయి. 


తాత్సర్యం: గంధమాదన పర్వతం నుండి ప్రవహించే ఇంద్రతోయ కురంగదేశంలోని కరతోయ - అనే నదులలో 
మూడురాత్రు లుపవసించి స్నానం చేస్తే చాలు అశ్వమేధఫలం అవి కలిగిస్తాయి. 


తే. కనఖలమున, గంగాద్వారమునను, నీల | భూధరమునం గుశావర్తమునను, బిల్వ 

కమున, సుస్నాతుం డై పాతకములు దొటి(గి | నాకలోక విహారంబు నరుండు వొందు. 74 
ప్రతిపదార్థం: కనఖలమునన్‌, గంగాద్వారమునను, నీల (నల్లని) భూధరమునన్‌ (కొండలలో పుట్టిన నదిలో) కుశావర్తమునను, 
బిల్వకమునన్‌ - ఇవన్నీ నదుల పేరు (వాటిలో); సుస్నాతుండు+ఐ= భక్తితో స్నానంచేసినవాడై; పాతకములు= పాపాలు; 
తొజంగి= పోగొట్టుకొని; నరుండు= మానవుడు; నాకలోక= స్వర్గలోక; విహారంబు= వాహ్యాళి (సరదాగా తిరగటం); పొందున్‌= 
పొందుతాడు. 
తాత్సర్యం: కనఖలము గంగాద్యారము, నీలపర్వతము, కుశావర్తము, బిల్వకము అనే పేర్లుగల తీర్చాలలో భక్తితో 
స్నానంచేస్తే చాలు స్వర్గలోకం లభిస్తుంది. 


క. భాగీరథి యెచట నుద । గ్లాగమునను శివుని నెలవు ప్రాంతమున జనున్‌ 
ధీగణ్య! యచట నెలకు స । మాగతులగు సురల. గం డ్రనాహారవిధిన్‌. 75 


174 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధీగణ్య!= బుద్దిమంతులలో గణింప దగినవాడా!; భాగీరథి= గంగ; ఎచటన్‌= ఎక్కడ; ఉదగ్‌= ఉత్తర; 
భాగమునను= (ప్రదేశంలో; శివుని= మహేశ్వరుడి, నెలవు= స్థానం, ఉండేచోటు; (ప్రాంతమునన్‌= (ప్రదేశంలో; చనున్‌= 
ప్రవహిస్తుందో; అచటన్‌= అక్కడ; నెలన్‌= (ప్రతినెలా; సమాగతులు+అగు= వచ్చేటటువంటి; సురలన్‌= దేవతలను; అనాహార 
విధిన్‌= ఉపవాస (వ్రతంతో; కం(డ్రు= చూస్తారు. 


తాత్సర్యం: ఎక్కడగంగానది ఉత్తరదిక్కున శివుడి నివాసమైన కైలాసశిఖరం దగ్గర (ప్రవహిస్తుందో అక్కడ 
ఉపవాసముండేవారికి అక్కడికి ప్రతినెలా వచ్చే దేవతలు దర్శనమిస్తారు. 


సీ. ఆహార ముడిగి మహాశ్రమంబున నగ్ని | హోత్రియై యొకమాస ముండి నరుండు 
సకల సిద్దులు మహాశ్చర్యంబుగా( గను, | జననాథ! భృగుతుంగమను మహా హ్ర 
య లు స 
దమ్మున వాసరత్రయ ముపవాసి యై । బ్రహ్మవధంబు పాపంబు. దొజింగు; 
వినుము! కన్యాకూపమున సాగ్నిహోత్రత | నున్న! గీర్తితుం డగు; నభయలోక 


తే. ములను సుందరికాహ్రదంబునను దగంగ । సకృదుపస్పర్శనము చేసి చారుమూర్తి 
యై జనించు; వైమానిక మనంగ బర6గు । భవ్యతీర్ణంబు సేవించి పడయు దివము. 76 


ప్రతిపదార్థం: జననాథ!= (ప్రజాపతీ! రాజా!) మహాశ్రమంబునన్‌= (ఆ పేరుగల తీర్థము) మహాశ్రమంలో; అగ్నిహోత్రిఐ= 
అగ్నిహోత్రం చేస్తూ; ఒకమాసము= ఒక నెల; ఉండి; నరుండు= మనుష్యుడు; మహాశ్చర్యంబుగాన్‌= మిక్కిలి చిత్రంగా; 
సకలసిద్దులు= అన్ని యోగసిద్దులు; కనున్‌= పొందుతాడు; భృగుతుంగము అను= భృగుతుంగమనే పేరుగల; మహా= గొప్ప; 
'హదమ్మునన్‌= తీర్థంలో; వాసరత్రయము= మూడురోజులు; ఉపవాసిఐ= ఉపవాస ముండి; బ్రహ్మవధంబు పాపంబున్‌= 
బ్రహ్మహత్యాపాపం; తొజంగున్‌= విడుచును; వినుము= ఆలకించుము; కన్యాకూపమునన్‌= ఆ పేరుగల కుండంలో (తీర్థం); 
స+అన్ని హోత్రతన్‌= అగ్నిహోత్రంచేస్తూ; ఉన్నన్‌= ఉంటే; ఉభయలోకములను= ఈలోకంలో, పైలోకంలో; కీర్తితు(డు= 
కీర్తించబడినవాడు; అగున్‌; సుందరికా= సుందరిక అన్న పేరుగల; (హ్రదంబునన్‌= తీర్థంలో; తగంగన్‌= చక్కగా; సకృత్‌= 
ఏ కొంచెమైనా; ఉపస్పర్శనము = జలములను తాకి; చారుమూర్తిఐ= అందమైన రూపంకలవాడై; జనించున్‌= జన్మిస్తాడు; 
వైమానికము అనంగన్‌+పరంగు= వైమానికము అనే ఆ పేరుతో (ప్రసిద్దమైన; భవ్య= శ్రేష్టమైన; తీర్ణంబు= పుణ్యతీర్థమును; 
సేవించి= పూజించి; దివము= స్వర్గం; పడయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఒకమాసంపాటు నిత్యాగ్నిహోత్రిఅయి మహాశ్రమంలో ఉంటే మనిషికి అన్ని సిద్దులు లభిస్తాయి. చాలా 
ఆశ్చర్యంగా భృగతుంగమన్న (సరస్సు) తీర్థకుండంలో మూడురోజులు ఉపవాసముంటే బ్రహ్మహత్యాపాపం పోతుంది. 
కన్యాకూపంలో అగ్నిహోత్రిఅయి నివసిస్తే ఇహ, పరలోకాలలో స్తుతించబడతాడు. సుందరికాతీర్థంలో కొంచెం 
మునిగితే అందమైన రూపంతో తిరిగి జన్మిస్తాడు. వైమానిక తీర్థ సేవచేస్తే స్వర్గం లభిస్తుంది. 


తే. కృత్తికాంగార సంసేవ గిల్టిషముల( । బాపి నాకంబు( జేర్చు విపాశ. ద్రిదివ 
సములు, గాలికాశ్రమ బ్రహ్మచర్య నియతి | తోడ సేవింప జన్మంబు దొటి(గు నరుడు. 77 


ప్రతిపదార్థం: కృత్తికా+అంగార= కృత్తిక, అంగారముల యొక్క; సంసేవ= పూజ; కిల్చిషములన్‌= పాపాలను; పాపి= పోగొట్టి; 
నాకంబున్‌= స్వర్గానికి; చేర్చున్‌= చేరుస్తుంది; విపాశన్‌= ఆ పేరుగల నదిలో; (త్రిజమూడు; దివసములు= రోజులు; కాలికాశ్రమ= 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 175 


ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించి; బ్రహ్మచర్య నియతితోడన్‌= బ్రహ్మచర్య నియమంతో; సేవింపన్‌= కొలిస్తే; నరుండు= మనుష్యుడు; 
జన్మంబున్‌= పుట్టుక; తొాజంగున్‌= విడుచును. 
తాత్పర్యం: కృత్తిక, అంగార సేవలవలన పాపాలు పోయి స్వర్గం లభిస్తుంది. కాళికాశమంలో (బ్రహ్మచర్య 
నియమం పాటిస్తూ ప్రక్కనే ఉన్న విపాశానదిలో మూడురోజులు మునిగితే ముక్తి లభిస్తుంది. 
విశేషం: ఉస్మానియా - వావిళ్ళ (ప్రతులలో 'కాలికాశ్రయ' అని ఉన్నది. ఇది తప్పు. “కాళికాశ్రమాసాద్య - విపాశాయాం 
కృతదోకః (బ్రహ్మచారీ జిత(క్రోధః త్రిరాత్రం ముచ్యతే భవాతో అని మూలం. కాళికాశ్రమాన్ని ఆశ్రయించి ... స్నానంచేస్తే 
కోపంలేకుండా, బ్రహ్మచర్యవ్రతంతో - జన్మరాహిత్యం కలుగుతుంది. పైగా ఇక్కడనుండి ఆశ్రమ విషయం చెప్పబడుతున్నది. 
క. స్నానము. బితృతర్పణమును । మానితగుణ! కృత్తికాశ్రమంబున నియతిన్‌ 

మానవులు సేసి శివు కొలు । వానందాత్మకత( గాంతు రండ్రు మునీంద్రుల్‌. 78 
ప్రతిపదార్థం: మానిత= గౌరవించదగిన; గుణ= గుణాలు కలవాడా! స్నానమున్‌; _ పితృతర్చణమును= పితృదేవతలకు 
తర్పణాలివ్వటం; కృత్తికా= కృత్తిక అన్న పేరుగల; ఆ(శ్రమంబునన్‌= ఆ(శ్రమంలో; నియతిన్‌= నియమంతో; చేసి= చేసి, 
కావించి; మానవులు= జనులు; శివు కొలువు= శివుడి యొక్క సంసేవ; ఆనంద+ఆత్మకతన్‌= ఆనందహృదయంతో; 
కాంతురు= పొందుతారని; ముని+ఇం|ద్రుల్‌= మునీశ్వరులు; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: ధర్మరాజా! కృత్తికాశ్రమంలో స్నానం, పితృతర్పణం చేస్తే వారికి శివుడి సన్నిధానంలో ఆనందంతో 
ఉండే స్థితి లభిస్తుందని మునీంద్రు లంటారు. 


తే. ద్రోణశర్మ పదంబున రూఢ మైన । తీర్చమును, శరస్తంబంబు, దేవదారు 

వనము దమ్ము సేవించిన మనుజు నెట్టి । వానినైనను నప్సరోవరునిం జేయు. 79 
ప్రతిపదార్థం: (ద్రోాణశర్మ పదంబునన్‌= (ద్రోణశర్మమన్న పేరుగల ఆశమంలో; రూఢమైన= (ప్రసిద్దమైన; తీర్థమును; 
శరస్తంబంబు= ఆ పేరుగల తీర్ధం; దేవదారువనమున్‌= ఆ పేరుగల ఆశ్రమం; తమ్మున్‌= తమను; సేవించిన= పూజించిన; 
మనుజున్‌= మనిషిని; ఎట్టివానిన్‌+ఐనను= ఎట్లాంటివాడినైనా; అప్పరస్‌= అప్పరసలకు; వరునిన్‌= భర్తను; చేయున్‌= చేస్తాయి. 
తాత్సర్యం: ద్రోణశర్మంలోని తీర్ధం, శరస్తంబం, దేవదారువనం - తమను సేవించిన వారిని అప్పరసలకు భర్తలను 
చేస్తాయి. 


తే. చిత్రకూట జనస్థాన సేవనములు । రాజలక్ష్మి నొసంగు; వీతభోజనత్వ 
మహితవృత్తు(డై; శ్యామాశ్రమమున నొక్క। పక్ష మున్న నంతర్భ్యాన ఫలము గలుగు. 80 


ప్రతిపదార్థం: చిత్రకూట, జనస్థాన= చిత్రకూట జనస్థానములయొక్క; సేవనములు= సేవలు; రాజలక్ష్మిన్‌= రాజు వైభవాన్ని; 
ఒసంగున్‌= ఇస్తాయి; శ్యామ+ఆ(శ్రమమునన్‌= శ్యామ మన్న పేరుగల ఆశ్రమంలో; వీత= వదలిన; భోజనత్వ= భోజనముచేత; 
మహిత= గొప్ప; వృత్తుండు+ఐ= వృత్తి కలవాడై; ఒక్క పక్షము= పదునైదు రోజులు; ఉన్నన్‌= ఉంటే; అంతర్జ్యాన = ఆత్మధ్యాన; 
ఫలము= ఫలితం; కలుగున్‌= కలుగుతుంది. 


176 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చిత్రకూటం, జనస్థానం సేవలవలన రాజలక్ష్మి కలుగుతుంది. శ్యామాశశమంలో భోజనం లేకుండా 
పదునైదు రోజులుంటే ఆత్మలోపల ధ్యానం చేసిన ఫలితం కలుగుతుంది. 


విశేషం: బహిర్హానం= బయటనున్న విగ్రహాలను ధ్యానించటం. అంతర్జ్యానం = ఆత్మధ్యానం. ఇది (శ్రేష్టమంటారు పెద్దలు. 


క. విమలమతిం గౌశిక వా | లమున, ననాహార మౌనలంపటు. డైయు 
న్న మనుజు డిరువదియొక్కది | నములం బరమగతి సాధనశ్రీ నొందున్‌. 81 
ప్రతిపదార్థం: విమల= స్వచ్చమైన; మతిన్‌= ఆలోచనతో; న+ఆహార (అనాహార)= ఆహారం లేకుండా; మౌన= మౌనవ్రతమునందు; 


లంపటు(డు+ఐ= ఆసక్తి కలవాడై; కౌశికవాలమునన్‌= ఆ పేరుగల ఆశ్రమంలో; ఉన్న= నివసించిన; మనుజుండు= మనిషి 
ఇరువదియొక్క దినములన్‌= మూడు వారాలలో; పరమగతి= ముక్తి; సాధనశ్రీన్‌= మార్గ సంపదను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: కౌశికవాలమనే ఆశ్రమంలో మూడువారాలపాటు నిర్మలమైన మనస్సుతో ఉపవాసముండి మౌనవ్రతం 
పాటిస్తే వాడు ముక్తికి సాధన సంపత్తిని పొందుతాడు. 


సీ. పేర్చు మతంగవాపిక నేకరాత్రంబు । నిలిచి సిద్దుం డగు, నెల వసించి 
నైమిశంబున బొందు నరవర! పురుషమే। ధ ఫలంబు, నట్టి విధంబ యుత్వ 
లావనంబున( జేయంగా విను మశ్వమే । ధంబు ఫలంబు నర్దంబు. బడయు 
నరు(డు గంగా యమునా సంగమంబున6 । గాలాంజనం బను శైలమునను 


తే. నియతి నాచరితస్మాను( డయి విముక్తి । తెరువు గాంచు, వైవస్వత తీర్ణసేవ( 
దీరభూతత్వ మొందు విధేయ చిత్త | వృత్తి. గౌరవవంశ పవిత్ర చరిత! 82 


ప్రతిపదార్థం: కౌరవవంశ= కురువంశంలో; పవిత్ర చరిత!= పుణ్యమైన నడవడి కలవాడా!; ఏకరాత్రంబు= ఒకరాత్రి; పేర్చు= 
అతిశయమైన; మతంగ వాపికన్‌= మతంగమనే కుండంలో (వాపిక=బావి); నిలిచి= వసించి; సిద్దుండు+అగున్‌=సిద్ది పొందిన 
వాడౌతాడు; నరవర!= మనుష్యులలో శ్రేష్టుడా!; నైమిశంబునన్‌= నైమిశమనే ఆశ్రమంలో; నెల వసించి= ఒక నెల ఉండి; 
పురుషమేధ= మనిషిని బలిచ్చే యజ్ఞంయొక్క; ఫలంబు= ఫలితం; పొందున్‌= పొందును; వినుము= ఆలకించుము; 
అట్టివిధంబు+అ= అట్లాంటి విధానమే; ఉత్సలావనంబునన్‌= ఆ పేరుగల ఆశ్రమంలో; చేయంగాన్‌= చేస్తే; అశ్వమేధంబు= 
గుర్రాన్ని బలి ఇచ్చే యజ్ఞం యొక్క; ఫలంబు= ఫలితంలో; అర్రంబున్‌= సగం; పడయున్‌= పొందును; నరుండు= మనిషి 
గంగా యమునా సంగమంబునన్‌= గంగా యమునా నదుల కూడలిలో; కాల+అంజనంబను= నల్లని కాటుక అనే; 
శైలముననున్‌= కొండపై; నియతిన్‌= నియమంతో; ఆచరిత= చేసిన; స్నానుయు+అయి= స్నానం కలవాడై; విముక్తి తెరువు= 
మోక్షమార్గం; కాంచున్‌= పొందుతాడు; వైవస్వత తీర్థ సేవన్‌= వైవస్వత తీర్థాన్ని సేవిస్తే; విధేయ= వినయం కల; చిత్తవృత్తిన్‌= 
మనస్సుతో; తీర్ణభూతత్వము= తీర్థమైన లక్షణాన్ని; పొందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: కురువంశంలో పవిత్రచరిత్ర కలవాడా! జా(గ్రత్తగా వినుము. మతంగవాపికలో ఒకరాత్రి నివసిస్తే 
సిద్దుడౌతాడు. నైమిశారణ్యంలో నెల నివసిస్తే పురుషమేధ ఫలం పొందుతాడు. అదే విధంగా ఉత్సలావనంలో చేస్తే 
అశ్వమేధ ఫలంలో సగం ఫలం పొందుతాడు. గంగాయమునలకూడలిలో కాలాంజనంబన్న కొండలో (ఊటలో) 
స్నానం నియమంతో చేస్తే మోక్షమార్గం దొరుకుతుంది. వైవస్వత తీర్ధాన్ని సేవిస్తే మహాభాగ్యుడౌతాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 177 
విశేషం: తీర్ణభూతుండు - తీర్ణమైనవాడు. కావ్యతీర్ణ - వంటి బిరుదులున్నాయి. 


ఆ. విను, ప్రయాగమునకు( జనుదెంచు( గోటిత్ర । యంబు, దశ సహస్రకంబు(, దీర్ణ 

ములు నరేంద్ర! దర్శమున నందు నెలనాళ్ళు । లున్న నరు(డు ముక్తి కొడయ( డండ్రు. 83 
ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజా! విను= వినుము; దర్శమునన్‌= అమావాస్యనాడు; ప్రయాగమునకున్‌= గంగాయమునల 
కూడలి క్షేత్రమైన ప్రయాగకు; కోటిత్రయంబు= మూడుకోట్టు; దశ=పది; సహ(స్రకంబున్‌= వేలు; తీర్థములు= పుణ్యతీర్థాలు; 


చనుదెంచున్‌= వస్తాయి; అందున్‌= (ప్రయాగలో; నెలనాళ్ళులు= మాసంపాటు; ఉన్న= నివసించిన; నరుండయ= మానవుడు; 
ముక్తికిన్‌= మోక్షానికి; ఒడయండు= రాజు; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! విను. అమావాస్యనాడు ప్రయాగకు మూడుకోట్ల పదివేల తీర్జాలు చేరుకుంటాయి. కనుక 
అక్కడ నెలనాళ్లు ఉన్న వ్యక్తి ముక్తికి అధికారి అవుతాడని చెబుతారు. 


క. విను, గంగను బ్రహ్మశిరం । బను తీర్థమునందు నెల నిరాహారతమై 

నునికిని మర్వుం డమృతాం । శునిలోకంబున మహాయశుండై యుండున్‌. 84 
ప్రతిపదార్థం: విను= వినుము; గంగను= గంగలో; (బ్రహ్మశిరంబు+అను= (బ్రహ్మశిరమనే పేరుగల; తీర్ణమునందున్‌= 
తీర్థంలో; నెల= ఒక మాసం; నిరాహారతమైన్‌= ఆహారం లేకుండా; ఉనికిని= ఉన్నందువలన; మర్త్యుండు= నరుడు; 
అమృత+అంశుని= అమృత కిరణాలు కల చంద్రుడి; లోకంబునన్‌= లోకంలో; మహా=గొప్ప; యశుండు+ఐ= కీర్తి కలవాడై; 
ఉండున్‌= ఉంటాడు. 
తాత్పర్యం: గంగలో, బ్రహ్మశిరమనే తీర్థంలో నెలనాళ్ళు ఉపవాసముంటే నరుడు చంద్రలోకంలో గొప్ప కీర్తితో 
ఉంటాడు. 


సీ. అనఘ! యష్టావక్రమును, గలవింకము, దేవహ్రదము, బ్రహ్మభావ మొసంగు 
నాచరితస్నానుం డగు మర్వ్యునకు నుర్వ । శీ కృత్తికా యోగసిద్ధ కీర్తి 
యైన, లౌహిత్యంబునందు సుస్నాతు(డై । పుండరీకాధ్వరమున ఫలంబు. 
బొందు, రామహ్రదంబున నిరాహారు.దై | పండ్రెండు దినములు భరిత నియతి 


a 


తే. నున్న సకలకల్మషములు నుజ్జగించు । నరుండు, నిర్జాజనత నెలనాళ్ళు దా మ 
హాహ్రదావాసియై జమదగ్ని. గన్న | పుణ్యలోకంబు€ గను మునిగణ్యు( డగుచు. 85 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; అష్టావక్రమును, కలవింకము, దేవహ్రదము= అన్నతీర్ణాలు; బ్రహ్మభావము= పరమాత్మ 
భావాన్ని (అహంబ్రహ్మాస్మి= నేను పరబ్రహ్మాన్ని) అన్న దర్శనాన్ని; ఒసంగున్‌= ఇస్తాయి; ఆచరిత= చేసిన; స్నానుండగు= 
స్నానంకల; మర్త్యునకున్‌= మనిషికి; ఉర్వశీ= అప్సరస; కృత్తికా= ఆ నక్షత్రం; యోగ= కలయిక వలన; సిద్ద= లభించిన; 
క్రీర్తిఐన= కీర్తికల; లౌహిత్యంబునందున్‌= ఆ పేరుగల తీర్థంలో; సుస్నాతుండు+ఐ= చక్కగా స్నానంచేసి; పుండరీక+ అధ్వరమునన్‌= 
పౌండరీక యాగంలోని; ఫలంబున్‌= ఫలితం; పొందున్‌= పొందుతాడు; రామ(హ్రదంబునన్‌= రామ(హద మనేచోట; నిరాహారు( 


178 శ్రీమదాంధ్ర మహాభారతము 


డు+ఐ= ఆహారం లేకుండా; పండ్రెండు దినములు= పన్నెండు రోజులు; భరిత నియతిన్‌= నిండైన నిష్టతో; ఉన్నన్‌= ఉంటే; 
సకల కల్మషములు= పాపాలన్నీ; ఉజ్జగించున్‌= విడుస్తాడు, పోగొట్టుకొంటాడు; నరుండు తాన్‌= మనిషితాను; నిర్భోజనతన్‌= 
భోజనం లేకుండా; మహాహ్రద= ఆ పేరుగల తీర్థంలో; ఆవాసిఐ= నివసించినవాడై; జమదగ్ని (జమత్‌+అగ్ని) కన్న= ఆ మహర్షి 
పొందిన; పుణ్యలోకంబున్‌= పవిత్రలోకాన్ని; మునిగణ్యుండు= మునులలో లెక్కింపదగినవాడై; అగుచున్‌= అవుతూ; కనున్‌= 
ఆ పుణ్యలోకాలు పొందుతాడు. 


తాత్సర్యం: ఆ మూడు తీర్థాలలో స్నానం చేసినవాడు పరబ్రహ్మ దర్శనం చేస్తాడు. ఊర్వశీ కృత్తికా యోగంలో 
(జ్యోతిశ్శాస్త్ర సంబంధం కావచ్చును. లౌహిత్య తీర్థంలో స్నానంచేస్తే పౌండరీకయాగ ఫలం పొందుతాడు. 
రామహ్రదంలో ఉపవాసియై పన్నెండు రోజులు నియమంతో ఉంటే పాపాలన్నీ పోతాయి. మహాహ్రదంలో భోజనం 
లేకుండా నెలనాళ్ళుంటే జమదగ్ని పొందిన పుణ్యలోకాలు కలుగుతాయి. 


క. విను వింధ్యంబున నొక నెల । తనుతాపము నోర్చి చేయుతపమున జనరం 
జన! సర్వప్రాయశ్తి । త్త నిరూఢిం బొంది నరుండు ధర్మజ్ఞ దగున్‌. 86 


ప్రతిపదార్థం: విను= వినుము; జనరంజన!= (ప్రజారంజకుడా!; వింధ్యంబునన్‌= వింధ్య పర్వతంమీద; ఒకనెల= ఒక మాసం; 
తను తాపమును= శరీరశ్రమను; ఓర్చి= సహించి; చేయు= చేసే; తపమునన్‌= తపస్సువలన; సర్వ= అన్ని; ప్రాయళ్చిత్త= 
పాపాలుచేసి వాటిని పోగొట్టుకొనటానికి చేసే వైదిక కర్మల; నిరూఢిన్‌= ప్రసిద్దిని - ఫలితాన్ని; నరుండు= మనిషి పొంది; 
ధర్మజ్ఞండు= ధర్మం తెలిసినవాడు; అగున్‌= బొతాడు. 


తాత్సర్యం: ప్రజారంజకుడైనరాజా! వినుము. వింధ్యంమీద ఒక నెల శరీరతాపాన్ని (ఉష్ణాన్ని) ఓర్చుకొని తపస్సు 
చేస్తే మనిషి సర్వ ప్రాయళశ్సిత్త ఫలం పొందుతాడు. ధర్మవేత్తా బౌతాడు. 


సీ. నర్మద నాడి భూనాథనందను( డగు, | జంబుమార్గంబున సంయతాత్తుం 
డై మాసములు మూండు నట యొక్క నాండును । నిలిచిన, సర్వసిద్దులను బొందు. 
గోకాముఖము నీర. గ్రుంకి, తండులికాశ్ర | మమునకు( జని, వల్మలము ధరించి, 


శాకభోజను( డయి, శాంతిమై నున్న న । న్నెలవున నున్న కన్నెలు పదుండ్ర 


తే. కథిపు(డై యజరామరుండయి సుఖించుం | గుల్యయందు. ద్రిరాత్రమ్ము గుడుపు దక్కి 
శౌచియై యఘమర్షణ జపము చేసి । యశ్వమేధఫలము. బొందు ననఘ! నరుడు. 87 


ప్రతిపదార్థం: నర్మదన్‌= నర్మదానదిలో; ఆడి= స్నానమాడి; భూనాథ= రాజు యొక్క; నందను(డు= కొడుకు; అగున్‌= 
జౌతాడు; జంబు= నేరేడు - ఆ పళ్ళు రాలినందున నీరు నీలివన్నెతో (ప్రవహిస్తుందట; మార్గంబునన్‌= ఆ మార్గంలో 
ప్రవహించే నదులలో; సంయత = నియమించిన; ఆత్ముండు+ఐ= మనస్సు కలవాడై; ఏకాగ్రతతో; మాసములుమూండు= 
మూళ్లెల్లు; అట= ఆపై; ఒక్క నాండును= ఒక రోజు; నిలిచినన్‌= ఉంటే; సర్వసిద్దులను= సిద్దులన్నిటినీ; పొందున్‌= 
పొందుతాడు; కోకాముఖము= కోక అన్న పేరుగల నదీ ద్వారంలో; నీరన్‌= నీటిలో; (క్రుంకి= మునిగి; తండులికా= ఆ 
పేరుగల; ఆశ్రమమునకున్‌= ఆశ్రమానికి; చని= వెళ్ళి; వల్కలము= నారబట్ట; ధరించి= కట్టుకొని; శాకభోజనుండు+అయి= 
కూరగాయలు తింటూ; శాంతిమైన్‌= శాంతితో; ఉన్నన్‌= ఉంటే; ఆ+నెలవునన్‌= ఆ చోట; ఉన్న; కన్నెలు= కన్యలు; 
పదుం(డ్రకున్‌= పదిమందికీ; అధిపు(డై = నాథుడై; అజరా+ అమరుండు+అయి= ముసలితనం, మరణంలేనివాడై; సుఖించున్‌= 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 179 


భోగిస్తాడు; కుల్య+అందున్‌= కుల్యలో, ఆపేరుగల తీర్థంలో; (కుల్య= కాల్వ); (త్రిరాత్రమ్ము= మూడు రాత్రులు; కుడుపు= 
అన్నం; తక్కి= విడిచి; శౌచిఐ= శుచిత్వం కలిగి; అఘ= పాపం; మర్షణ= పోగొట్టే; జపముచేసి= జపమొనర్చి; నరుండు= 
మనుష్యుడు; అశ్వమేధ ఫలమున్‌ పొందున్‌= అశ్వమేధమనే యజ్ఞఫలం పొందుతాడు. 


తాత్పర్యం: నర్మదానదిలో స్నానం చేస్తే రాజకుమారుడై పుట్టుతాడు. జంబూనదిలో నియమంతో మూడు మాసాలపై 
ఒకరోజుంటే సర్వసిద్దులూ కలుగుతాయి. కోకాముఖంలో స్నానంచేసి తండులికాశ్రమంలో నారబట్ట ధరించి 
శాకాహారంతో శాంతంగా ఉంటే అక్కడున్న పదిమంది కన్యలకు మగడౌతాడు. అతడి కిక ముసలితనంగానీ, 
మృత్యువుగానీ ఉండదు. కుల్యానదిలో మూడురాత్రులు ఉపవాసం చేస్తే పాపాలు పోగొట్టే మంత్రాలు శుచిగా జపిస్తే 
- అశ్వమేధ ఫలం పొందుతాడు. 


వ. ఆర్‌ష్టిసేనాశ్రమంబున నుజ్ఞానక స్నాతుండై, మర్వుం డఖిల పాపంబులం దొటింగు; పిండారకంబున 
నేకరాత్రంబు నిలిచి యగ్నిష్ఞోమఫలంబుం బడయు; ధర్మారణ్యంబున బ్రహ్మసరస్సు సేవించి పొండరీకఫలప్రాప్తి 
గాంచు. 88 


ప్రతిపదార్థం: ఆర్‌స్టేసేనా+ఆశ్రమంబునన్‌= ఆ పేరుగల ఆశ్రమంలో ఉన్న; ఉజ్జానక= ఆ పేరుగల తీర్థంలో; స్నాతుండు+ఐ= 
స్నానం చేసి; మర్త్యుండు= (మరణం కలవాడు); నరుడు; అఖిల= సమస్త; పాపంబులన్‌= పాపాలను; తొజంగున్‌= 
విడుస్తాడు; పిండారకంబునన్‌= ఆ పేరున్న తీర్థంలో; ఏకరాత్రంబు= ఒక రాత్రి; నిలిచి= ఉండి; అగ్నిష్టోమ ఫలంబున్‌= 
అగ్నిష్టోామమనే యజ్ఞం చేసిన ఫలం; పడయున్‌= పొందుతాడు; ధర్మ+అరణ్యంబునన్‌= ధర్మమన్న పేరుగల అరణ్యంలో 
(అడవి) ఉన్న; బ్రహ్మసరస్సు= ఆ పేరుగల చెరువును; సేవించి= పూజించి (పవిత్రభావంతో స్నానంచేసి); పౌండరీకఫల= 
పౌండరీకమనే యాగం చేసిన ఫలితం; కాంచున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఆర్‌ష్టిసీనాశ్రమంలోని ఉజ్ఞానకతీర్ణంలో స్నానంచేసిన నరుడికి పాపాలన్నీ తొలగిపోతాయి. పిండారక 
తీర్థంలో ఒకరాత్రి ఉంటే అగ్నిష్టోమయజ్ఞ ఫలం కలుగుతుంది. ధర్మారణ్యంలో ఉన్న (బ్రహ్మసరస్సును సేవిస్తే 
పౌండరీకయాగం చేసిన ఫలం మానవులకు లభిస్తుంది. 


చ. జనకు(డు గౌరికిన్‌, వినుము, శంకరు మామ, హిమాద్రి సర్వర 
త్ననికర విశ్వపుణ్య భవనంబు ప్రశాంతత నందు నిల్లి స 
న్మునిగణ సేవనంబు( దపమున్‌ నడపంగ నరుండు సిద్దు(డై 
వినుతికి నెక్కు. బొందు నరవిందభవాంతిక వాస సంపదన్‌. 89 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; గౌరికిన్‌= పార్వతికి; జనకుండు= తండ్రి; శంకరు మామ= శివుడికి మామ; 
హిమ+అ॥ద్రి= మంచుకొండ; సర్వరత్న= అన్నిరత్నాల; నికర= సమూహమునకు; విశ్చపుణ్యభవనంబు= ఎల్లపుణ్యములకు 
నిలయం; అందున్‌= ఆ హిమాద్రిలో; ప్రశాంతతన్‌= మిక్కిలి శాంతంతో; నిల్చి= ఉంటూ; సత్‌+ముని= మహామునుల; గణ= 
సమూహం; సేవనంబున్‌= సేవనూ; తపమున్‌= తపస్సునూ; నడపంగన్‌= చేస్తే, నరుండు= మానవుడు; సిద్దుండు+ఐ= 
సిద్ధిపొందినవాడై; వినుతికిన్‌= ప్రస్తుతికి; ఎక్కున్‌= పొందును; అరవిందభవ= పద్మంలో పుట్టిన బ్రహ్మ; అంతిక= సమీపంలో; 
వాస= నివాస; సంపదన్‌= కలిమిని; పొందున్‌= పొందుతాడు. 


180 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: వినుము - గౌరీదేవికి తండ్రి, శివుడికి మామ, సర్వరత్న సమూహాలకూ, సర్వ పుణ్యములకూ స్థానమైన 
హిమాలయంమీద (ప్రశాంతంగా మునిసేవతో, తపస్సుతో ఉంటే, నరుడు సిద్ద పురుషుడై ఈ లోకంలో కీర్తి 
పొందటమేకాక (బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పొందగలడు. 


క. విను, తీర్ణసేవ గామం । బును గ్రోధము మదము లోభమును జేరని నె 
మ్మనము గలిగి నడపవలయు । ననఘా! ఫలసిద్ది దాననగు( బురుషునకున్‌. 90 
ప్రతిపదార్థం: విను= ఆలకింపుము; కామంబును= కామం; (క్రోధము= కోపం; మదము= గర్వం; లోభమును= లోభగుణం; 


చేరని= సోకని; నెమ్మనము= నిండు మనస్సు కలిగి; తీర్ణసేవ= తీర్థాలను సేవించటం; నడపవలయున్‌= చేయాలి; అనఘా!= 
పుణ్యాత్ముడా!; దానన్‌= దానితో; పురుషునకున్‌= మనిషికి; ఫలసిద్ది= ఫలితం పొందటం; అగున్‌= జరుగుతుంది. 


తాత్పర్యం: కామాదులు లేని మనస్సుతో తీర్థాలను సేవించాలి. దానివలననే కోరిన ఫలం సిద్దిస్తుంది. 


క. దమమును దపము నహింసయు । శమమును తీర్ణముల వాన శౌచాతిశయం 

బమలగుణ; కల్లు, రిత్త జ । లములం దోంగిన శుచిత్వ లాభము గలదే? 91 
ప్రతిపదార్థం: దమమును= కర్మేంద్రియ నిగ్రహం; తపము= (వేడి) ఏకాగ్ర భావనతో చేసే ధ్యానం మొదలైనవి; అహింసయున్‌= 
జీవహింస చేయకపోవటం; శమమును= జ్ఞానేంద్రియ నిగ్రహం; తీర్ణముల= తీర్ధములే; వానన్‌= వాటిలో (ఈ శమదమాదులలో); 
శౌచ= శుచిత్వ; అతిశయంబు= ఆధిక్యం; కల్లున్‌= కలుగుతాయి; అమలగుణ!= నిర్మలమైన గుణాలు కలవాడా! ధర్మరాజా!; 
రిత్త= వట్టి; జలములన్‌= నీళ్ళలో; తోంగినన్‌= మునిగితే; శుచిత్వ లాభము= మనస్సు నిర్మలం కావటం అనే సిద్ది; కలదే= 
ఉన్నదా? 
తాత్సర్యం: నిర్మలములైన గుణములుగల ధర్మజా! దమము, శమము, అహింస, తపము అనునవి తీర్థములే. 
వాటివలన అతిశయమైన శుచిత్వం లభిస్తుంది. పై గుణములు లేక వట్టినీళ్ళలో మునిగితే పావనత్వం చేకూరుతుందా! 
చేకూరదని భావం. 


క. దొరకొనని వాని గోరక, | దొరకొనినందున మమత్వ తుష్టహృదయతం 
బొరయక, విగతస్పృహులగు । పురుషులు, శుచు; లేల తీర్థములు వారలకున్‌? 92 


ప్రతిపదార్థం: దొరకొనని= లభించని; వానిన్‌= వాటిని; కోరక= కోరుకొనక; దొరకొనినందునన్‌= దొరకినందువలన లేదా 
దొరికిన వాటియందు; మమత్వ= మమకారం; తుష్ట= తృప్తి చెందిన; హృదయతన్‌= హృదయమును; పొరయక= పొందక; 
విగత= పోయిన; స్పృహులు= కోరికలు కలవారు; అగు= అయిన; పురుషులు= వ్యక్తులు; శుచులు= పవిత్రులు; వారలకున్‌= 
వారికి; తీర్థములు= ఈ పుణ్య తీర్ధాలు; ఏల?= ఎందుకు? 

తాత్సర్యం: ఏది నీకు అందుబాటులో ఉండదో దానిని కోరకుండా, దొరుకుతున్నవి కదా అని వాటిమీద 
మమకారం పెంచుకొనకుండా వాంఛలను జయించినవారు నిత్యము పవి(త్రులే. వారి కీ తీర్చాల గొడవ దేనికి? 


ఆ. అరయ దుర్గమములు, నతి విషమంబులు । నైన తీర్థములు ధరాధినాథ! 
యధిక భక్తి యుక్తి నాత్మ దలంచిన(। జాలు నరుల కల్మషములు వాయు. 93 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 181 


ప్రతిపదార్థం: ధరా= భూమికి; అధినాథ!= పతీ!; అరయన్‌= విచారిస్తే; దుర్గమములు= పోరానివి; అతి= మిక్కిలి; విషమం 
బులు= కష్టంతో కూడుకొన్నవి; ఐన= అయినటువంటి; తీర్థములు= తీర్థాలు; అధిక= మిక్కిలి; భక్తి= పరమ (ప్రేమ యొక్క; 
యుక్తిన్‌= కూడికతో; ఆత్మన్‌= హృదయంలో; తలంచినన్‌= భావిస్తే; చాలున్‌= సరిపోతుంది; నరుల= మనుష్యులయొక్క; 
కల్మషములు= పాపాలు; పాయున్‌= పోతాయి. 


తాత్సర్యం: పోవటానికి వీల్లేనివి, దూరప్రదేశాలలో ఉండేవి, అయిన తీర్థాలను భక్తితో స్మరిస్తే చాలయ్యా ధర్మరాజా! 
మనుష్యుల పాపాలన్నీ పోతాయి. 


క. జనవర! తీర్థ విధాశం | సన మగు నీ పుణ్యవాక్యచయము పవిత్రం 

బనుపమము మాననీయం । బనిమిషపదవీప్రదము రహస్యము సుమ్మీ! 94 
ప్రతిపదార్థం: జనవర!= (ప్రజలను పాలించేవాడా!; తీర్ధ= తీరముల; విధా= పద్దతి; ఆశంసనము= కోరినది; అగు= అయిన; 
ఈ పుణ్య= ఈ పవిత్రమైన; వాక్య= మాటల; చయము= సమూహం; పవిత్రంబు= పుణ్యమైనది; అనుపమము= సాటిలేనివి; 
మాననీయంబు= గౌరవించదగినది; అనిమిష= దేవతల; పదవీ= స్థానం; ప్రదము= ఇచ్చేది; రహస్యము= ఇది చాలా 
గోప్యమైనది; సుమ్మీ!= సుమా! 


తాత్సర్యం: రాజా! తీర్థ విధానాలకు సంబంధించిన ఈ స్పష్టమైన పవిత్ర వాక్యాలు సాటిలేనివి, గౌరవించదగినవి, 
స్వర్గప్రదాలుకూడా. చాలా రహస్యం సుమా! 
క, అనుగతు( డగు శిష్యునకుం' | దనసుతునకు(, జుట్టమునకు, ధరణీసుర ము 

ఖ్యనియతి పదద్విజాతుల । కును, దగ నెలిగించునది యకుంఠిత కరుణన్‌. 95 
ప్రతిపదార్థం: అకుంఠిత= అడ్డులేని; కరుణన్‌= దయతో; అనుగతు(డు= అనుసరించేవాడు; అగు= అయిన; శిష్యునకున్‌= 
శిష్యుడికీ; తన సుతునకున్‌= తన కుమారుడికీ; చుట్టమునకున్‌= చుట్టానికీ; ధరణీసుర ముఖ్య= (బ్రాహ్మణ శ్రేష్టులకు; 
నియతి= నియమం; పద= స్థానం కల్షిన; ద్విజాతులకును= రెండు జన్మలు కలవారికి, అనగా క్షత్రియ, వైశ్యులకు; తగన్‌= 
చక్కగా; ఎజీంగించునది= చెప్పాలి. 
తాత్సర్యం: ఈ విషయం అందరితో చెప్పరాదు. ఎవరైతే గురువులను చక్కగా సేవిస్తారో ఆ శిష్యులకు, కుమారులకు, 
బంధువులకూ. (బ్రాహ్మణశ్రేష్ణులకూ, నియమం అనే యోగఅంగాన్ని సాధించటంలో పట్టుదలగల వైశ్యులకు, 
క్షత్రియులకూ నిండు (ప్రేమతో చెప్పాలి. 


క, నరవర! గౌతమునకు నం । గిరసుండు సెప్పినది యిది, యకిల్టిషబుద్దిం 
బరిపాటి( బరించిన( ద । త్సరత వినిన నపుడ పాయు. బాపము లెల్లన్‌. 96 


ప్రతిపదార్థం: నరవర!= రాజా! గౌతమునకున్‌= గౌతముడికి; అంగిరసుండు= అంగీరస బుషి చెప్పినది= చెప్పింది; ఇది= 
ఈ వాక్య సమూహం; అకిల్బిష= పాపంలేని; బుద్ధిన్‌= మనస్సుతో; పరిపాటిన్‌= నిత్యం (క్రమం తప్పక; తత్సరతన్‌= ఆసక్తితో; 
పఠించినన్‌= పారాయణం చేసినా; వినినన్‌= విన్నా; పాపములు ఎల్లన్‌= అన్ని పాపాలు; అపుడు+అ= అప్పుడే; పాయున్‌= 


తొలగుతాయి. 


182 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! గౌతముడికి అంగిరసుడు చెప్పిన ఈ వాక్యాలు పవిత్ర మనస్సుతో పారాయణం చేసినా 
విన్నా పాపాలన్ని పోతాయి. 


క. మునులకు జప్యం బిది, స । ద్వినుతము. నిత్యము. బరించు విమలాత్ములకున్‌; 

విను, జాతి స్మరణముతో । జననం బతిపుణ్యపురుష సంతతి గలుగున్‌.' 97 
ప్రతిపదార్థం: ఇది= ఈ వాక్యాల సముదాయం; మునులకున్‌= మనులకు; జప్యంబు= జపించదగినది; సత్‌= మంచివారిచే; 
వినుతమున్‌= స్తుతించదగింది; నిత్యము= (ప్రతిదినము; పఠించు= పారాయణంచేసే; విమల= నిర్మలమైన; ఆత్ములకున్‌= 
హృదయాలున్నవారికి; జాతిస్మరణముతోన్‌= పూర్వజన్మ వాసనలస్మృతితో; జననంబు= జన్మ; అతి= మిక్కిలి; పుణ్యపురుష= 
పవిత్ర వ్యక్తుల; సంతతి= సంతానం; కలుగున్‌= కలుగుతుంది. 
తాత్సర్యం: ఈ విషయం మునులకు జపించతగింది. సత్పురుషులచేత స్తుతించతగింది. దీన్ని పారాయణం చేసే 
నిర్మల మనసులకు పూర్వజన్మ ఏ జాతిలో కలిగిందో ఆ స్మరణకల మరుజన్మ కలుగుతుంది. పుణ్యపురుష 
సంతానమూ కలుగుతుంది.” 


అత్రి ప్రముఖ మహర్షులు శరతల్పగతు(డైన భీష్క్ము. జూడవచ్చుట (సం.13-27-1) 


వ. అని చెప్పె నయ్యవసరంబునం బుణ్యవిశేష గణ్యుండైన యగ్గాంగేయుం డట్లు గాండీవిశరంబులు శయ్యగా 
వీరశయనంబున నునికి నతని వీక్షింప నత్రియు, వసిష్టుండును, భృగుండును, బులహుండును, బులస్తుండును, 
గ్రతువు, నంగిరసుండును, నగస్తుండును, గణ్వుండును, గౌతముండును, విశ్వామిత్రుండును, జమదగ్నియు 
మొదలైన మహామునులు శిష్యవ్రాతంబుతో నేతెంచి తపఃప్రభావ స్ఫురిత ప్రభాపూరంబు భూనభోంతరంబున 
సంతతంబు లగుచుండ నిలిచి, యద్దేవవ్రతుని యున్న తెజంగు గలయం గనుంగొనిరి, పాండవు లాశ్చర్య 
భరిత చిత్తులగుచు నత్తపోధనవర్యులం బ్రస్తుతించుచుం బ్రణమిల్లిరి; అప్పుడప్పరమసంయము లంతర్థానంబు 
సేసిరి, అక్కౌరవులు నక్కురుపితామహుండును దారును వారల మాహాత్య్యంబు లుగ్గడించుచు( దద్విషయంబైన 
సంభాషణం బొనర్లిరి;ి తదనంతరంబ. 98 


ప్రతిపదార్థం: అని; చెప్పి; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; పుణ్యవిశేష= విశేషపుణ్యం కలిగినందువలన; గణ్యుండు= 
గణించదగినవాడు; ఐన; ఆ+గాంగేయుండు= ఆ గంగానది కుమారుడు; అట్టు= ఆరీతిగా; గాండీవి= గాండీవమన్న విల్లు 
కలవాడు, అర్జునుడి; శరంబులు= బాణాలు; శయ్యగాన్‌= సెజ్జగా; వీరశయనంబునన్‌= వీరులకు ఉచితమైన శయ్యపై; 
ఉనికిన్‌= ఉన్నందువలన; అతనిన్‌; వీక్షింపన్‌= చూడటానికి; అ(త్రియున్‌, వసిష్టుండును, భృగుండును, పులహుండును; 
పులస్త్యుండును; క్రతువును, అంగిరసుండును; అగస్తుండును, కణ్వుండును, గొతముండును, విశ్యామిత్రుండును, జమదగ్నియు 
మొదలైన; మహామునులు; శిష్య= శిష్యులయొక్క; [వ్రాతంబుతోన్‌= సమూహంతో; ఏతెంచి= వచ్చి; తపఃప్రభావ= తపస్సుయొక్క 
మాహాత్మ్యంతో; స్ఫురిత= (ప్రకాశించే; ప్రభాపూరంబు= కాంతి ప్రవాహం; భూ= భూమికి; నభః= ఆకాశానికి; అంతరంబునన్‌= 
మధ్యలో; సంతతంబులు= మిక్కిలి వ్యాపించినవి; అగుచుండన్‌= కాగా; నిలిచి= (క్రిందికి దిగకుండా, మీదనే నిలచి; 
ఆ+దేవవ్రతుని= ఆ భీష్ముడియొక్క; ఉన్నతెణంగున్‌= ఉన్నవిధానం; కలయన్‌= అంతటా; కనుంగొనిరి= చూచారు; పాండవులు= 
పాండురాజు కుమారులు; ఆశ్చర్యభరిత= ఆశ్చర్యంతో నిండిన; చిత్తులు= మనస్సులుకలవారు; అగుచున్‌= అయి; ఆ+తపోధన+ 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 183 


వర్యులన్‌= ఆ తపస్సు ఐశ్వర్యంగా కల మునిశ్రేష్టులను; ప్రస్తుతించుచున్‌= మిక్కిలి కొనియాడుతూ; ప్రణమిల్లిరి= 
నమస్కరించారు; అప్పుడు; ఆ+పరమ సంయములు= ఆ గొప్పు మునులు; అంతర్జానంబు చేసిరి= అదృశ్యమయ్యారు; 
ఆ+కౌరవులు= పాండవులు - కురువంశ సంతానం; ఆ కురుపితామహుండును= ఆ కౌరవుల తాత, భీష్ముడూ; తారును= 
తామూ; వారల=ఆ మహామునులు; మాహాత్మ్యంబు= మహిమను; ఉగ్గడించుచున్‌= చెప్పుకొంటూ; తత్‌+విషయంబైన= వారికి 
సంబంధించిన; సంభాషణంబు= (ప్రసంగం; ఒనర్భిరి= చేశారు; తత్‌+అనంతరంబు+అ= అటు తరువాత. 


తాత్సర్యం: ఆ సమయంలో విశేషపుణ్య పురుషులలో లెక్కించతగిన భీష్ముడు, అర్జునుడు బాణాలతో నిర్మించిన 
తల్పంమీద మహావీరునకు తగినట్టుగా శయనించి ఉన్నాడు కనుక చూడటానికి మహర్షులు పెక్కుమంది శిష్యులతో 
సహా వచ్చారు. భూమికీ ఆకాశానికీ గల మధ్యభాగం వారి తపో మహత్త్యంవలన ఏర్పడిన కాంతితో నిండిపోయింది. 


వారంతా భీష్ముడి పరిస్థితిని పరికించారు. ఇది చూచి ఆశ్చర్యపడి పాండవులు వారికి నమస్కరించారు. ఆ మునులు 
అదృశ్యమైపోయారు. అది చూచిన పాండవులు, భీష్ముడు వారి చరిత్రలను ముచ్చటించుకొన్నారు. ఆ తరువాత. 


తే. తాత పాదపద్మములు మస్తకము సోంక । వినతుండై, ధర్మతనయు+ డే జనపదంబు 
లే నగంబు లేనదులు పుణ్యానుభావ | సమధికత్వంబు గలయవి జనవరేణ్య! 99 


ప్రతిపదార్థం: ధర్మతనయు(డు= యముడి పుత్రుడైన పాండవాగ్రజుడు; తాత= భీష్ముడి; పాదపద్మములు= తామరపూలవంటి 
అడుగులు; మస్తకము= (తన) తలకు; సో(కన్‌= తగిలేటట్టుగా; వినతు(డు+ఐ= వంగి నమస్కరించి; జనవరేణ్య= మానవులలో 
(శ్రేష్టుడా!; ఏ జనపదంబులు= ఏ పల్లెపట్లు (జనులు నివసించే చోట్లు); ఏ నగంబులు= ఏ కొండలు; ఏ నదులు= ఏ ఏరులు; 
పుణ్య అనుభావ= పవిత్ర మాహాత్మ్యం చేత; సమధికత్వంబు= గొప్ప అతిశయం; కలయవి= కలవి. 


తాత్పర్యం: యమధర్మరాజు కొడుకు ధర్మరాజు తాతగారి అడుగు దమ్ములకు తన తల తాకేటట్టు నమస్కరించి, 
“తాతా! ఏ ఊళ్ళు, కొండలు, ఏళ్ళూ మాహాత్మ్యం కలవో చెప్పుము”. 


వ. అని యడుగుటయు. 100 


తాత్సర్యం: అని అడుగగా. 


భీష్ముడు ధర్మజునకు గంగాప్రభావంబు సెప్పుట (సం.13-27-19) 


ర 


అతనికి నాతC డిట్లను; 'నివ్విషయమున(। గల దితిహాస మొకండు, దాని 
వివరింతు నీ కుంఛవృత్తిపరుం డగు । నొక విప్రునింటికి నొక్క సిద్దు 
దతిథియై వచ్చిన, నాతిథ్య మొనరించి । యతనితో సల్లాప మాచరింప, 
నమ్మహాత్ముండు నీ యడిగిన యట్టుల । యా సిద్దు నడిగిన, నతడు సెప్పె 


తే. ననఘ! యెవ్వాని నడుముగా నరిగె( బావ । నాంబుపూర భాగీరథి యట్టి దేశ 
భూధరాది పదార్దముల్‌ పుణ్యతమము; లట్లు గాకయు గంగ మహత్త వినుము. 101 


184 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ ధర్మరాజుతో; అతండు= భీష్ముఢు; ఇట్లనున్‌= ఈ విధంగా చెప్పుతున్నాడు; ఈ విషయమునన్‌= 
ఈ విషయంలో ఒకండు= ఒకటి; ఇతిహాసంబు= పురాణ కథ;కలదు; దానిన్‌; నీకున్‌; వివరింతున్‌= వివరించి చెప్పుతాను; 
ఉంఛవృత్తిపరుండు+అగు= భిక్షాటనమే జీవనోపాధిగా గల; ఒక విప్రు+ఇంటికిన్‌= ఒక (బ్రాహ్మణుడి, గృహానికి; ఒక్క; సిద్దు 
డు= యోగి; అతిథిఐ= అతిథిగా వచ్చినన్‌= రాగా; ఆతిథ్యము= అతిథి సత్కారం; ఒనరించి= చేసి; అతనితోన్‌= ఆ 
సిద్దుడితో; సల్గాపము= సరస సంభాషణ; ఆచరింపన్‌= చేయగా; ఆ మహాత్ముండు= ఆ విప్రుడు; ఆ సిద్దున్‌= ఆ సిద్దుడిని; 
నీఅడిగిన అట్టుల= నీ వడిగినట్లుగానే; అడిగినన్‌= అడుగగా; అత(డు= సిద్దుడు; చెప్పెన్‌= చెప్పాడు; అనఘ!= పుణ్యాత్ముడా!; 
ఎవ్వాని= ఏయే దేశములయొక్క; నడుముగాన్‌= మధ్యలో; పావన= పవిత్రమైన; అంబుపూర= నీటి ప్రవాహం గల; భాగీరథి= 
భగీరథుడివలన భూమికి దిగివచ్చిన గంగ; అరిగెన్‌= (ప్రవహించిందో; అట్టి దేశ= అట్టాంటి దేశంలో ఉన్న; భూధర= కొండలు; 
అది= మొదలైన; పదార్థముల్‌= వస్తువులు; పుణ్య తమములు= మిక్కిలి పవిత్రములు; అట్టు కాకయున్‌= అంతే కాకుండా; 
గంగ= గంగానదియొక్క; మహత్త= (ప్రభావం, మహిమ; వినుము= ఆలింపుము. 


తాత్పర్యం: ధర్మరాజుతో భీష్ముడన్నాడు 'దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉన్నది. అది నీ వడిగిన (ప్రశ్నకు 
సమాధానం. భిక్షాటనంతో జీవించే ఒక (బ్రాహ్మణుడి ఇంటికి ఒక యోగి అతిథిగా వచ్చాడు. ఆ విఫ్రు డతడికి 
మర్యాదలు చేసి కూర్చుండబెట్టి మాట్లాడుతూ సీ వడిగినట్లే యోగిని అడిగాడు. అతడు చెప్పాడు. పుణ్యాత్ముడా!; 
ఏ దేశాల నడుమగా గంగ (ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉన్న పర్వతాదులైన వస్తువులన్నీ పవిత్రములే. ఇంతేకాక 
గంగా మాహాత్మ్యం చెప్పుతాను వినుము. 


తే. త్రిపథగా సేవనమున సిద్దించునట్టి । గతి, జనములకు నియత కల్పితము లయ్యు 

నధ్వరంబును, బ్రహ్మచర్యంబు, దపము । సంపరిత్యాగమును, జేయంజాల వనఘ! 102 
ప్రతిపదార్థం: అనఘ!= పవి(త్రుడా!; (త్రి= మూడు; పథ= మార్గాలలో; గ= నడిచేది- (స్వర్గంలో మందాకిని, భూలోకంలో 
భాగీరథి, పాతాళంలో భోగవతి అనే పేర్లతో సాగే గంగ యొక్క); సేవనమునన్‌= సేవతో; సిద్ధించునట్టి= లభించే; గతి= 
ఉత్తమ స్థితి; జనములకున్‌= మనుషులకు; నియత కల్పితములు+అయ్యున్‌= నియమానుసారంగా చేయబడినవైనా; 
ఆధ్వరంబును= యజ్ఞం; (బ్రహ్మచర్యంబు= వేదాభ్యాసం; తపము= తపస్సు; సంపరిత్యాగమును= చక్కని దానం; చేయన్‌ 
చాలవు= సమకూర్చలేవు. 
తాత్పర్యం: అనఘా! గంగను సేవిస్తే వచ్చే ఫలితం - యజ్ఞం, (బ్రహ్మచర్యం, తపస్సు; త్యాగాదులచేతను వచ్చేది 
కాదు. 
క. మేనించుక సోకిన గం । గానది తోయములు జనుల కల్మష కోటిం 

బో నడిచి పురందర లో | కానందము. బొంద. జేయు నాగమవేదీ! 103 


ప్రతిపదార్థం: ఆగమవేదీ!= వేదం తెలిసినవాడా!; మేను= శరీరం; ఇంచుక= కొంచెం; సోంకినన్‌= తాకితే; గంగానది 
తోయములు= గంగానదినీరు; జనుల= మానవుల; కల్మష= పాపాల; కోటిన్‌= సమూహాన్ని; పోన్‌= పోయేటట్టుగా; అడిచి= 
అణగగొట్టి; పురందర లోక ఆనందము= స్వర్గలోకానందాన్ని; పొందన్‌ చేయున్‌= లభింపజేస్తుంది. 

తాత్సర్యం: గంగానది నీరు కొంచెం శరీరానికి తాకితే చాలు. మనిషి చేసిన పాపాలన్నీ పోవటమే కాక 
స్వర్గలోకానందాన్నిస్తుంది. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 185 


విశేషం: శ్రీరామకృష్ణ పరమహంస తరచుగా ఇదే మాట చెప్పేవారట. గంగను వారు “బ్రహ్మచారి అనేవారట. సాక్షాత్తు 
(బ్రహ్మము నుండి (ప్రవహించిన జలమని తాత్పర్యం. 


క. మును పాపము లెన్ని యొన । ర్లినం బిదపను గంగ నాడ. జీ(కటి రవి దో 

చిన విరియుగతి విరియు; న | య్యనఘు. డిలాతలము దొజంగి యమరత నొందున్‌. 104 
ప్రతిపదార్థం: మును= పూర్వం; పాపములు; ఎన్ని; ఒనర్చినన్‌= చేసినా; పిదపను= తరువాత; గంగన్‌= గంగలో; ఆడన్‌= 
స్నానం చేస్తే; రవి= సూర్యుడు; తోంచినన్‌= ఉదయిస్తే; చీకటి= అంధకారం; విరియుగతిన్‌= విరిసిపోయిన రీతిగా; విరియున్‌= 


చెదరిపోతాయి; ఆ+అనఘు(డు= ఆ పుణ్యాత్ముడు; ఇలాతలము= భూమిని; తొజు6గ౧= వదలి; అమరతన్‌= అమరత్వమును, 
దేవతాత్వం; ఒందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: పూర్వం పాపా లెన్ని చేసినా తరువాత గంగలో మునిగితే పాపాలన్ని పటాపంచలౌతాయి - సూర్యుడు 
రాగానే చీకట్టు తొలగినట్టు. అంతేకాక వాడు మరణించి దేవలోకాలకు పోతాడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. ఎన్ని యేండులు, మనుజుని యెమ్ము గంగ । వారియం దుండు, నన్ని వేల్వత్సరములు 

నాకలోక మహాసుఖశ్రీకి నాత( । డత్తి యుండును నిర్మలచిత్తవృత్తి. 105 
ప్రతిపదార్థం: ఎన్ని ఏండులు= ఎన్నేళ్ళు; మనుజుని= మనిషియొక్క; ఎమ్ము= ఎముక; గంగవారియందున్‌+ఉండున్‌= 
గంగనీళ్ళలో ఉంటుందో; అన్నివేల్‌= అన్నివేల; వత్సరములు= ఏళ్ళు; నాకలోక= స్వర్గలోకమందలి; మహాసుఖశ్రీకిన్‌= చెడని 
సుఖసంపదకు; ఆత(డు= ఆ మనిషి నిర్మల= స్వచ్చమైన; చిత్తవృత్తిన్‌= మనస్సుతో; అత్తియుండును= హత్తుకొని ఉంటాడు. 
తాత్సర్యం: మనిషి ఎముక గంగనీళ్ళలో ఎన్నేళ్లుంటుందో అన్నివేల సంవత్సరాలు స్వర్గలోకంలో అతడు మహాసుఖాలు 
పొందగలుగుతాడు. 


సీ. అనఘ! సోమము లేని యధ్వరంబును, శశి । లేని రాత్రియు, రవి లేని నభము 
నాత్మధర్మము లేని యాశ్రమంబును, బుష్ప । సంపద లేని భూజమును బోలె, 
హీనత నొందు, గంగానది లేని దే। శంబు, చాంద్రాయణ శతము లైన 
గంగాపయః పానకరణంబు గావించు । నిర్మలత్వము( జేయ నేర; వగ్ని 


ఆ. యందు. బడిన దూది యట్లగు గంగావ | గాహనమున( బాతకంబు లఖిల 
భూతములకు దుఃఖములు వాపి కొనుటకు । నేవిధములు గంగ కీడు గావు. 106 
ప్రతిపదార్థం: అనఘ!; సోమము= సోమరసం; లేని; అధ్వరంబును= యజ్ఞం; శశి= చంద్రుడు; లేని; రాత్రియున్‌= రేయి; 


రవి= సూర్యుడు; లేని= లేనట్టి; నభమున్‌= ఆకాశం; ఆత్మధర్మము=స్వ ధర్మంలెని; ఆ(శమంబును= ఆ(శ్రమము - నాలుగు 
ఆ(శ్రమాలు- (బ్రహ్మచర్యం; గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం; పుష్పసంపద= పూలసమృద్ది; లేని; భూజమును పోలెన్‌= చెట్టు 


186 శ్రీమదాంధ్ర మహాభారతము 


వలె; గంగానది లేని దేశంబు= గంగపారని దేశం; హీనతన్‌+ఒందున్‌= హీనత్వం పొందుతుంది; చాంద్రాయణ= చాంద్రాయణమనే 
వ్రతం, చంద్రకళలు తరగటం; పెరగటం బట్టి భోజనం తగ్గించటం, పంచటములయొక్క; శతములు= వందలు; ఐనన్‌= 
అయినప్పటికి; గంగాపయః పానకరణంబు= గంగనిటిని త్రాగటం; కావించు= చేసే; నిర్మలత్వమున్‌= పవిత్రతను; చేయన్‌నేరవు= 
చేయజాలవు; గంగా+అవగాహమునన్‌= గంగలో మునుగుట వలన; పాతకంబులు= పాపములు; అగ్నియందున్‌= నిప్పులో; 
పడిన= పడ్డ; దూది అట్టగున్‌= దూదివలె అయిపోతాయి; అఖిల= సమస్త; భూతములకున్‌= జీవరాసులకు; దుఃఖములు= 
శోకాలు; పాపి కొనుటకున్‌= పోగొట్టుకొనటానికి; ఏవిధములు= ఏ పద్దతులు కూడా; గంగకున్‌= గంగానదికి; ఈడుకావు= 
సమానం కావు. 


తాత్సర్యం: సోమం లేని యజ్ఞం; చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని ఆకాశం; స్వధర్మం లేని ఆశ్రమం, పూలు 
లేని చెట్టు ఎట్టా శోభను కోల్పోతాయో, అదే విధంగా గంగలేని దేశం కూడా దైన్యం పొందుతుంది. చాంద్రాయణ (వ్రతాలు 


వందచేసినా గంగ నీరు త్రాగిన ఫలితం రాదు. సకలపాపాలు గంగలో మునిగితే పోతాయి. అగ్నిలో పడ్డ దూదివలె 
సమస్త జీవరాసులకు దుఃఖం పోగొట్టుకొనటానికి ఎన్నిమార్గాలున్నా గంగతో సమానం కావు. 


విశేషం: అలం: ఉపమ. 


క శరణంబు లేని జనులకు(। బరమశరణ మండ్రు మునులు భాగీరథి, ని 

ర్దరులకు నమృతము లట్టుల । నరులకు గంగాజలం బనంగ నే విందున్‌. 107 
ప్రతిపదార్థం: మునులు= బుషులు; శరణంబు= దిక్కు; లేని; జనులకున్‌; భాగీరథిన్‌= గంగను; పరమ= గొప్ప; 
శరణము= దిక్కు; అండ్రు= అంటారు; నిర్ణరులకున్‌= దేవతలకు (జర=ముసలితనం లేనివారు); అమృతములు+అట్టుల= 


అమృతమెట్లాగో అట్లాగే; నరులకున్‌= భూలోకంలోని వారికి; గంగా జలంబులు= గంగనీళ్ళు; అనంగన్‌= అనటం; నేన్‌= నేను; 
విందున్‌= వింటాను. 


తాత్సర్యం: దిక్కులేని జనులకు గంగ గొప్ప దిక్కని మును లంటారు. దేవతలకు అమృతమెట్లాగో, నరులకు గంగ 
నీరు అట్లాంటిది - అని అనటం నేను విన్నాను. 


విశేషం: అలం: ఉపమ. 


క. తలపై జాహ్నవి వాలుక । యలికికొనిన ఫాలతటి. దదంతర్భ్భృత్సం 

కలితము. జేసిన, బాపం । బులు దొలంగు సుపర్గు( గనిన భుజగముల క్రియన్‌. 108 
ప్రతిపదార్థం: తలపైన్‌= నెత్తిపైన; జాహ్నవి= గంగలోని; వాలుక= ఇసుక; అలికికొనినన్‌= రాసుకొన్నా; ఫాలతటిన్‌= 
నుదుటియందు; తత్‌= ఆ గంగ యొక్క; అంతర్‌= లోపలి; మృత్‌= మట్టిని; సంకలితము= కూడుకొన్నట్టు; చేసినన్‌= చేసినా; 


సుపర్గున్‌= గరుత్మంతుడిని; కనిన= చూచిన; భుజగముల= పాముల; (క్రియన్‌= విధంగా; పాపంబులు; తొలంగున్‌= 


పోతాయి. 


తాత్సర్యం: తలమీద గంగ ఇసుక, నొసటిపై గంగమన్ను రాసుకొంటే గరుత్మంతుడిని చూచి పాములు 
పారిపోయినట్టుగా పాపాలు తొలగిపోతాయి. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 187 
విశేషం: అలం: ఉపమ. 


క. గంగాతరంగశీకర | సంగతమగు మారుతమున సద్య స్స్పర్మం 
బంగీకరించునెవ్వండు । భంగపటుచు నతండు ఘోరపాపచయంబున్‌. 109 
ప్రతిపదార్థం: గంగా తరంగ= గంగానది అలల యొక్క; శీకర= తుంపర్లతో; సంగతము+అగు= కూడుకొన్న; మారుతమునన్‌= 


గాలితో; సద్యః= అప్పటికప్పటి; స్పర్శంబు= స్పర్శ; ఎవ్వ(డు= ఎవడు; అంగీకరించున్‌= స్వీకరిస్తున్నాడో; అత(డు= వాడు; 
ఘోర= భయంకరమైన; పాపచయంబున్‌= పాపసమూహాన్ని; భంగపజుచున్‌= వమ్ముచేస్తాడు. 


తాత్సర్యం: గంగా తరంగాల తుంపర్లు చిందే గాలి శరీరానికి తాకితే వాడి పాపాలన్నీ అప్పటికప్పుడే పోతాయి. 


తే. ఇవుల నేడు దరంబుల, నవుల నేడు । దరములను, బితృవర్గంబు, నరుండు గంగ 

నాడి శుచి. జేయు6 జూచిన యంతమాత్ర( । బాచు వాజ్మనః కాయజ పాపతతుల. 110 
ప్రతిపదార్థం: ఇవులన్‌= ఇవతల; ఏడుతరంబులన్‌= ఏడు తరాలు; అవులన్‌= అవతల; ఏడు తరములన్‌= ఏడు తరాలు 
(14 తరాలు); పితృవర్గంబున్‌= పితృదేవతలను; నరు(డు; గంగన్‌= గంగలో; ఆడి= స్నానంచేసి; శుచిన్‌= స్వచ్చతను; 
చేయున్‌= చేస్తాడు; చూచిన అంతమా(త్రన్‌= చూచినంత మాత్రాన; వాక్‌= మాటవలన; మనః= మనస్సువలన; కాయజ= 
శరీరం వలన పుట్టిన; పాపతతులన్‌= పాప సమూహాలను; పాచున్‌= పోగొట్టుతాడు. 
తాత్పర్యం: మనుష్యుడు గంగా స్నానం చేసి పదునాలుగు తరాల పితృదేవతలను పావనుల గావిస్తాడు. గంగను 
చూచినంతమాత్రాన మాట, మనస్సు, శరీరం వలన కల్గిన పాపాలన్నీ పోతాయి. 


తే. వినిన, వేడుక సేసిన గనినం జేత | నంటినను, రెండు కులములయందు( గలుగు 

పితృగణంబుల నెల్ల, సద్గతికి( బుచ్చు; । గంగ యెటు సేయునో యవగాహనమున. 111 
ప్రతిపదార్థం: వినినన్‌= విన్నా; వేడుక= ఉత్సవం; చేసినన్‌= చేసినా; కనినన్‌= చూచినా; చేతన్‌= చేత్తో; అంటినను= తాకినా; 
రెండు కులములఅందున్‌= రెండు కులాలలోనూ - మాతృపితృ వంశాలలో; కలుగు=ఉన్నట్టి; పితృగణంబులన్‌= పితృదేవతా 
సమూహాన్ని; ఎల్లన్‌= అందరినీ; సత్‌గతికిన్‌= మంచి పరలోకస్థితికి; పుచ్చున్‌= పంపుతుంది; గంగ= గంగానది; అవగాహనమునన్‌= 
స్నానంచేస్తే; ఎటుచేయునో= ఇంక ఎట్టి సద్గతులు కల్లిస్తుందో చెప్పశక్యంగాదు (చాలా మేలుచేస్తుంది) 
తాత్సర్యం: గంగను గురించి విన్నా, ఉత్సవం చేసినా, చూచినా, చేతితో తాకినా, రెండు కులాలలోని (పుట్టినింటి 
- మెట్టినింటి) పితృదేవతలను స్వర్గానికి పంపిస్తుంది. అట్లాంటప్పుడు ఇక స్నానం చేస్తే వారికేమిస్తుందో ఆ 

యు క. జావ ౧ బి par) 
గంగాదేవి? మాటలలో చెప్పలేను. 
క. విను, గంగ గంగ యను కీ । ర్తనములతో నొండునీటం దగ ముని(గిన య 

జ్ఞనులు దురితముల( దొటి(గుదు । రని యార్యులు సెప్ప విందు నంచితచరితా! 112 


ప్రతిపదార్థం: అంచిత= మంచి; చరితా!= నడవడి కలవాడా!; విను= శ్రద్దగా ఆలకించుము; గంగ గంగ= గంగ గంగ; 
అను= అన్న; కీర్తనములతోన్‌= స్తుతులతో (గంగా గంగా అన్నమాటలే కీర్తన); ఒండునీటన్‌= మరొక నీటిలో; తగన్‌= 


188 శ్రీమదాంధ్ర మహాభారతము 


తగువిధంగా; మునింగ౧ిన= స్నానంచేసిన; ఆ+జనులు= ఆ మనుష్యులు; దురితములన్‌= పాపాలను; తొజంగుదురు= 
పోగొటుకొంటారు; అని; ఆర్యులు= పెద్దలు; చెప్పన్‌= చెప్పగా; విందున్‌= విన్నాను. 
(2) య 


తాత్పర్యం: గంగా, గంగా అంటూ పరవశంతో కీర్తిస్తూ ఏ నీటిలో మునిగినా పాపాలు పోతాయంటారు పెద్దలు. 
(ఇంక గంగలో మునిగితే వేరే చెప్పాలా? 


సీ. అనఘ! చూడ సమర్హు. డగువాండు జాహ్నవి. ; జూడకయున్న( బశుప్రతిముండు 
నంధ సమానుండు నగు ; నింద్రు€ డాదిగా । సురలు గోరెడు గంగ నరులు గోర 
వలదె? చేకుటు నపవర్గ ముతమణ కా | లంబున గంగ దలంచి రేని; 
రాజభయంబు6 జోరభయంబు. బాప భ | యంబును, భూతభయంబు, లోను 


ఆ. గాంగం గలుగు భయనికాయంబు, గంగా ప్ర | శంసనమున. బాయు; శంభు. డర్ది 
నతులపుణ్య యైన యద్దేవి దివినుండి । రా ధరింపందే శిరస్తలమున. 113 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! చూడన్‌= దర్శించటానికి; సమర్హుండు+అగువాండు= శక్తికలవాడు; జాహ్నవిన్‌= 
గంగను, (జహ్నడన్న ముని చెవినుండి (ప్రవహించింది కనుక అతడి కూతురు గంగ); చూడక+ఉన్నన్‌= చూడకపోతే; 
పశుప్రతిముండు= గొడ్డుతో సమానం; అంధ సమానుండు= గ్రుడ్డివాడితో సమానం; అగున్‌= అవుతాడు; ఇంద్రుయ+ఆదిగాన్‌= 
ఇంద్రుడు మొదలుకొని; సురలు= దేవతలు; కోరెడు= కోరుకొనే; గంగన్‌= గంగను; నరులు= మనుష్యులు; కోరన్‌వలదె?= 
కోరుకొనవద్దా?; గంగన్‌; ఉత్కమణ కాలంబునన్‌= ప్రాణంపోయే సమయంలో; తలంచిరి+ ఏనిన్‌= తలచుకొంటే; అవవర్గము= 
ముక్తి; చేకుజున్‌= లభిస్తుంది; రాజభయంబున్‌= రాజువలన కలిగే భయం; చోరభయంబున్‌= దొంగలవలని భయం; 
పాపభయంబును= పాపంవలనిభయం; భూత భయంబున్‌= (పీత, పిశాచాదులవలని భయం; లోనుగాగన్‌కలుగు= మొదలుగా 
కలుగు; భయ నికాయంబున్‌= ఉండే భయాలన్ని; గంగా (ప్రశంసనమునన్‌= గంగాస్తుతివలన; పాయున్‌= పోవును; శంభు 
డు= శివుడు; అర్థిన్‌= కోరికతో; అతుల= సాటిలేని; పుణ్యఐన= పుణ్యవతిఅయిన; ఆ+దేవి= ఆ దేవత; దివినుండి= 
ఆకాశంనుండి; రాన్‌= రాగా; శిరస్తలమునన్‌= తలమీద; ధరింప(డే= తాల్చడా! 


తాత్సర్యం: చూడటానికి శక్తి ఉండి గంగను చూడనివాడు గొడ్డుతో సమానం. (గ్రుడ్డివాడితో సమానం; ఇంద్రుడు 
మొదలైన దేవతలే గంగ కావాలనుకొంటే నరు లనుకోవద్దా! ప్రాణం పోయేవేళ గంగను స్మరించినంతమా(త్రాన 
ముక్తి కలుగుతుంది. రాజ, చోర, పాప భయాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి. శివునివంటివాడు ఆ దేవత స్వర్గం 
నుండి దిగివస్తే తన తలమీద పెట్టుకొన్నాడు కదయ్యా! 


తే. మూండు పథముల( జని, లోకములకు మూంటి | కుజ్వలాలంకృతియు. బెంపు నొసంగినట్టి, 
యమలతరమూర్తి యగు దేవి నాశ్రయించు | వాండు కృతకృత్యు( డిది నిక్కునము కృతాత్మ! 114 


ప్రతిపదార్థం: కృత+ఆత్మ!= ధన్యమూర్తీ!; మూండు పథములన్‌= మూడు దారులలో (స్వర్గ, మర్య, పాతాళలోకాల మార్గాలలో); 
చని= ప్రవహించి; లోకములకున్‌ మూంటికిన్‌= మూడు లోకాలకు; ఉజ్ఞ్యల= ప్రకాశవంతమైన; అలంకృతియున్‌= అలంకారమునూ; 
పెంపును= ఆధిక్యమును; ఒసంగినట్టి= ఇచ్చినటువంటి; అమలతర= మిక్కిలి నిర్మలమైన; మూర్తి= ఆకారం కలది; అగు= 
అయిన; దేవిన్‌= దేవతను; ఆశ్రయించువాండు= శరణన్నవాడు; కృతకృత్యుండు= ధన్యుడు; ఇది; నిక్కువము= సత్యం. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 189 


తాత్పర్యం: మూడు మార్గాలలో (ప్రవహిస్తూ ముల్లోకాలకూ గొప్ప అలంకారమై కీర్తిని కలిగిస్తూ ఉండే స్వచ్చమూర్తి 
గంగాదేవిని ఎవడు ఆ(శ్రయిస్తున్నాడో వాడు ధన్యుడు. 


విశేషం: అమలతరమూర్తి - స్వచ్చమైన రూపంకలది; జలానికి ఆకారం, రంగు లేవు. ఆకాశంవలె ప్రతిఫలించి నీలమౌతున్నది 
తప్ప, పైగా ఈ జలమూర్తులలో మిక్కిలి నిర్మలమైనది గంగాదేవి. హిమాలయాలలో జన్మించినది కాబట్టి ఎన్నో ఓషధుల 
గుణాలు కలిగినది కాబట్టి పవిత్రమైనది. ఈ దేశసంస్కృతి గాంగేయ సంస్కృతి, గంగకు కుమారస్వామి, భీష్ములిద్దరూ 

అట Dan: యలు 
సంతానం. వారిద్దరు గాంగేయులు. గంగ ఒడ్డున కాశి మొదలైన పవిత్ర పుణ్యక్షేత్రాలు వెలిశాయి కనుక భారతీయ ఆధ్యాత్మిక 
సంస్కృతికి చిహ్నం - గంగ. 


క. జనులకు నింద్రుండు, గ్రహముల । కినుండును, దారలకు నోపధీశుండ పోలెన్‌ 
మనుజోత్తమ ! కడు నెక్కుడు । వినుము, నరుల కెల్ల జాహ్నవి మహత్వమునన్‌. 115 


ప్రతిపదార్థం: మనుజ+ఉత్తమ!= మానవులలో శ్రేష్టుడా! రాజా!; వినుము= ఆలకించుము; జనులకున్‌= మానవులకు; 
ఇంద్రుండు= దేవతలరాజు; (గ్రహములకున్‌= చంద్రాది (గ్రహాలకు; ఇను(డును= సూర్యుడు; తారలకున్‌= నక్షత్రాలకు; 
ఓషధి+ఈశుండు+అ= ఓషధులకు (జాొషధాలకు ఉపయోగించే మొక్కలు లేదా వృక్షాలు) రాజు - చంద్రుడు; పోలెన్‌= వలె; 
నరులకు+ఎల్లన్‌= మనుజులకంతా; మహత్త్యమునన్‌= మాహాత్మ్యంలో; జాహ్నవి= జహ్నడనే ముని కూతురు- గంగ; కడున్‌= 
మిక్కలి; ఎక్కుడు= గొప్పది; 


తాత్సర్యం: రాజా! వినుము. మనుష్యులకు ఇంద్రుడు, గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు ఎట్లాగో; 
అట్లాగే మనుషుల కన్ని విషయాలలో మాహాత్మ్యంగల గంగ చాలా గొప్పది. 


విశేషం: అలం: ఉపమ. భగీరథుడు తపస్సు చేస్తే గంగ శివుడి జటాజూటంనుండి (క్రిందికి ప్రవహించి దారిలో ఉన్న 
జహ్నుముని ఆ(శ్రమాన్ని ముంచివేసింది. అది చూచి ఆయన గంగను (త్రాగివేశాడు బొట్టు మిగులకుండా. మరల భగీరథుడు 
ప్రార్థిస్తే ఆ మహర్షి చెవినుండి తిరిగి గంగ (ప్రవహించింది. అందుకని ఆమె జహ్నకన్య - జాహ్నవి అయింది. 


అ. సగరనృపతి పుత్రచయము, మునీంద్ర శా । పమున భస్మమై యపారదురిత 
లే ~~ ( 
కల్మషంబుం బొందంగా గంగ నిజజల । సేక మొసంగి యనిచె నాకమునకు. 116 
ప్రతిపదార్థం: సగర నృపతి= సగరుడన్న రాజు యొక్క; పుత్రచయము= కుమారుల సమూహం; ముని+ఇం(ద్ర= మునులకు 
రాజైన మునిశ్రేష్టుడైన కపిల మహర్షియొక్క; శాపమునన్‌= శాపంతో; భస్మమై= బూడిదై; అపార= అంతులేని; దురిత= పాప; 


కల్మషంబు= మాలిన్యం; పొందంగాన్‌= పొందితే; గంగ= భాగీరథి; నిజ= తన; జల= నీళ్ళయొక్క; సేకమున్‌= తడుపుట; 
ఒసంగి= చేసి; నాకమునకున్‌= స్వర్గానికి; అనిచెన్‌= పంపింది. 


తాత్సర్యం: కపిలుడి శాపంవలన సగరుడి కొడుకులైన సాగరులు బూడిద కుప్పలుకాగా గంగ ఆ కుప్పలపై 
(ప్రవహించి వారిని స్వర్గానికి పంపించింది. ఇది గంగా మాహాత్మ్యం. 


విశేషం: సగరుడు యజ్ఞం చేస్తుండగా యాగాశ్వం తప్పిపోయింది. అతని కొడుకులు 60వేలమంది ఆ గుర్రాన్ని వెదకటానికి 
వెళ్ళారు. ఆ గుర్రం కపిలముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ ఉండటం చూచి వారు కపిలుడే గుర్రాన్ని అపహరించా 


190 శ్రీమదాంధ్ర మహాభారతము 


డనుకొని ఆయనను శిక్షించటానికి పోయి, ఆ మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు. ఆ స్థితి వారికి పోవాలంటే గంగ ఆ 
బూడిద కుప్పలపైకి ప్రసరించాలనే ఉపాయం మహర్షి తానై చెప్పగా చివరకు భగీరథు డా పని సాధించిన వాడయ్యాడు. స్వర్గం 
నుండి గంగ భూమిపైకి ప్రసరించి ఆ బూడిద కుప్పలపై సుళ్ళు తిరిగితే తిరిగి సాగరులు మనుజులై స్వర్గ గతులైనారని 
గంగావతరణ కథ. ఇది రామాయణంలో మహర్షి వాల్మీకి ఆశ్చర్యకరంగా వర్షిస్తాడు. ప్రవహించాలని కోరుకొన్నాడు భగీరథుడు. 
(బ్రహ్మ 'సరే, గంగ భూమిపైకి దిగితే (క్రుంగిపోతుంది కనుక శివుడిని ప్రార్ధించు" అన్నాడు. మరలా భగీరథుడు శివుడి కొరకు 
తపస్సు చేస్తే ఆయన (ప్రత్యక్షమై భగీరథుడి కోరిక మన్నిస్తానన్నాడు. గంగ ఆయన జటాజూటంలో దూరింది. భూమిపై 
ప్రవహిస్తూ జహ్నడి ఆశ్రమాన్ని ముంచెత్తితే ఆయన గంగను (త్రాగివేశారు. మరలా భగీరథుడు జహ్నమునిని ప్రార్థించాడు. 
అప్పుడు గంగ అతని చెవినుండి నిర్గమించి సాగరుల భస్మరాసులపై ప్రవహించి వారిని సద్గతికి పంపింది. 


ఇదీ భగీరథుడి చిత్ర తపస్సు. ప్రచుర పౌరుషం. ఎన్ని విఘ్నాలు వచ్చినా ప్రయత్నం విరమించకుండా సాధించే కృషిని 
భగీరథ ప్రయత్న మంటారు. 


తే. దేవతల. జిత్రతపమునం దెలచి, గంగ । బ్రచుర పొరుషు( డగు భగీరథుండు దనదు 
పూర్వులైన సగర నృపపుత్రులకు ను । దాత్త గతికయి తెచ్చె నిద్దరణి కనఘ! 117 


ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యాత్ముడా!; దేవతలన్‌= దేవతలను; చిత్ర= అద్భుతమైన; తపమునన్‌= తపస్సు ద్వారా; తెలచి= 
నమస్కరించి, సేవించి; ప్రచుర= అత్యధికమైన; పౌరుషుండు= ప్రయత్నం కలవాడు; అగు= అయిన; భగీరథుడు; తనదు= 
తనయొక్క; పూర్వులు+ఐన= తనవంశంలో ముందు పుట్టినవారైన (తాత ముత్తాతలు); సగర నృప= సగరరాజుయొక్క; 
పుత్రులకున్‌= కుమారులకు; గతికి+అయి= ముక్తికొరకు; ఇద్దరణికిన్‌= ఈ లోకానికి; గంగన్‌= గంగను; తెచ్చెన్‌ = తీసికొని 
వచ్చాడు. 


తాత్పర్యం: (ప్రసిద్ద పౌరుషంతో దేవతలను గురించి తపస్సుచేసి వారిని మెప్పించి సాగరుల భస్మరాసులపై 
'ప్రవహింపచేసి, వారిని ముక్తులను చేయటం కొరకు భూలోకంలోకి గంగను తెచ్చినవాడు భగీరథుడు. 


విశేషం: దైవము - పౌరుషము అని రెండున్నాయి. పౌరుషమంటే ఉత్సాహంతో మనిషి చేసే దృఢమైన ప్రయత్నం. దానికి 
ప్రతీక భగీరథుడు. అందుకే ఇప్పటికీ భగీరథ యత్నమన్న మాటను సామెతగా వాడుతున్నాం. 


సగరుని కొడుకులు సాగరులు అరవైవేల మంది. వారు కపిలుడి కోపానికి గురి అయ్యారు. సగరుడికి మరొక 
భార్యకు జన్మించినవాడు అంశుమంతుడు. అతడు గంగను తేలేకపోగా అతని కొడుకు దిలీపుడు ప్రయత్నించి మరణిస్తే 
అతని కొడుకు భగీరథుడు (బ్రహ్మను గురించి వేయేండ్డు తపస్సు చేశాడు. (బ్రహ్మ ప్రత్యక్షమై వరంకోరుకొమ్మంటే గంగ 
భూమికి ముందుగా (బ్రహ్మ నుండి బయలుదేరి ఆకాశం మీదకు వ్యాపించి అక్కడి నుండి సూర్యమండలం ద్వారా 
మేరుపర్వతంపైకి దూకింది. అక్కడ నుండి నాలుగు పాయలుగా చీలి నాలుగు దిక్కులకు (ప్రవహించింది. ఆ నాలుగు 
దిశలకు పారిన గంగకు నాలుగు పేర్లు; 


అలకనంద : ఇది హిమాలయంమీదుగా భారతదేశంలో (ప్రవహించిన పాయ - దక్షిణం 
సీత : గంధమాదన పర్వతంమీదుగా భద్రేశ్సర దేశాలకు పారిన పాయ - తూర్పు. 
సుచక్షువు : మాల్యవంతం మీదుగా కేతుమాల దేశాలలో (ప్రవహించిన పాయ - పడమర. 


విష్ణుభద్ర : ఉత్తర కురుభూములలో పారే పాయ - ఉత్తరదిశ. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 191 


ఈ మేరుపర్వతం భూచక్రాని కిరుసుగా మధ్యలో ఉంటుందని పురాణాలు చెప్పినమాట. 
ఆ. విష్ణుపదము వలన, విధుని వలన, సూర్యు । వలన, మేరురూపకలితు( డైన 
విష్ణువలన(, ద్రిపుర విజయి మౌళివలన । నుండి హిమనగమున నొలసె గంగ. 118 
ప్రతిపదార్థం: విష్ణుపదము= ఆకాశం; వలనన్‌= ద్వారా, నుండి; విధునివలనన్‌= చంద్రుడివలన; సూర్యువలనన్‌= సూర్యుడినుండి; 
మేరు రూప కలితు(డు= మేరు పర్వత స్వరూపుడైన; విష్ణువలనన్‌= విష్ణుదేవుడివలన; (త్రిపురవిజయి= మూడు నగరాలను 


జయించినవాడు శివుడు (అతడి); మౌళివలనన్‌= జటాజూటంనుండి; హిమనగమునన్‌= మంచుకొండపై; గంగ; ఒలసెన్‌= 
(ప్రవహించింది. 


తాత్పర్యం: ఆకాశంనుండి చంద్రుడిమీదికి, అతడినుండి సూర్యుడిమీదికి, అతడినుండి మేరుపర్వత స్వరూపుడైన 
విష్ణువు వద్దకు, అక్కడినుండి శివుడి శిరస్సుమీదకు, అక్కడి నుండి హిమాలయపర్వతం మీదకు గంగ ప్రవహించింది. 


క. విను, తత్ప్సర భావంబున । మనంబు నిశ్చలత వొంద మనుజుడు శరణం 


బని యాశ్రయింప జాహ్నవి । సనాతన పదోపలబ్ది సంపద నొసంగున్‌.” 119 


ప్రతిపదార్థం: విను= వినుము; తత్పర భావంబునన్‌= భక్తిభావంతో; మనంబు= మనస్సు; నిశ్చలత పొందన్‌= నిశ్చలత్వం 
పొందగా; మనుజుండు= మనుష్యుడు; శరణంబు+అని= దిక్కని; ఆశ్రయింపన్‌= ఆశ్రయిస్తే; జాహ్నవి= గంగ; సనాతన= 
నిత్యమైన; పద= స్థానంయొక్క; ఉపలబ్ది= లాభమన్న; సంపదన్‌= ఐశ్వర్యాన్ని; ఒసంగున్‌= ఇస్తుంది. 


తాత్పర్యం: వినుము. తాత్పర్య బుద్దితో ఎవరైతే నిశ్చలమైన మనస్సుతో శరణని ఆశ్రయిస్తారో వారి జన్మను 
తరింపచేసి గంగ వారి స్వస్థానమైన ముక్తి నిస్తుంది. 


వ. అని చెప్పి సిద్దుండు, వెండియు. 120 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; చెప్పి; సిద్దుండు= సిద్దపురుషుడు; వెండియున్‌= ఇంకా. 
తాత్సర్యం: అని చెప్పి సిద్దుడు ఇంకా (ఇట్లా చెప్పాడు) 
క. ఏ నెటింగినంత సెప్పితి. గాని యనంత మహిమంబు గంగా గుణ సం 
తానంబు, శతానందము । ఖానిమిష ప్రవరకీర్త్య మనఘచరిత్రా! 121 


ప్రతిపదార్థం: అనఘ!= పాపంలేని; చరిత్ర!= (ప్రవర్తన కలవాడా! ఏను= నేను; ఎజింగినంత= తెలిసినంత; చెప్పితిన్‌= 
చెప్పాను; కాని; గంగా గుణ సంతానంబు= గంగాదేవి గుణ సమూహం; అనంత= విశాలమైన; మహిమంబు= మహత్యం 
కలది; శతానంద= (బ్రహ్మ; ముఖ= మొదలైన; అనిమిష= దేవతలలో; (ప్రవర= శ్రేష్టులచేత; కీర్యము= స్తుతించదగింది. 


తాత్సర్యం: నాకు తెలిసినంత చెప్పాను. కానీ, నాయనా! ఆ తల్లి గుణగణాలు మాహాత్మ్యం (బ్రహ్మాదులచేత 
స్తుతింప తగినదంటే ఇక మానవుల సంగతి వేరే చెప్పాలా? 


192 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మేరువు మణులును, వారిధి । వారి కణంబులును నెన్ను వడు వగు గంగా 
స్పారగుణంబులు తగు సం । ఖ్యారూఢంబులుగ. జేంత యతులవివేకా! 122 


ప్రతిపదార్థం: అతుల= సాటిలేని; వివేకా!= వివేకం కలవాడా!; గంగా= గంగాదేవియొక్క; స్పారగుణంబులు= దివ్యగుణాలు; 
తగు= తగిన; సంఖ్యారూఢంబులుగన్‌= లెక్కపెట్టెడి; చేత= చేష్ట మేరువు మణులను= మేరుపర్వతంలోని రత్నాలను; 
వారిధి= సముద్రంలోని; వారి= నీటి యొక్క; కణంబులును= బొట్లను; ఎన్ను= లెక్కపెట్టే; వడువు+అగున్‌= పద్దతిగా 
ఉంటుంది. 


తాత్పర్యం: సాటిలేని వివేకం కలవాడా! గంగ దివ్యగుణాలను దేలు మడిచి ఇన్ని - ఇది అని చెప్పటం 
ఎట్ట్లాంటిదంటే - మేరుపర్వతంలోని రత్నాలను, సముద్రంలోని నీటి బొట్లను లెక్కపెట్టటంవంటి అవివేకపు పనే 
అవుతుంది. 


వ. అని పలికి యిట్లనియె. 123 
తాత్సర్యం: అని ఈ విధంగా చెప్పి ఇట్లా అంటున్నాడు. 


నిశేషం: అంటే అతడి కెంత చెప్పినా తనివితీరటం లేదని తాత్పర్యం. గంగ అంటే ఈ భారతీయ సంస్కృతిలో ఎట్లాంటిదో 
కవి తన ఆర్ష (బుషిసంబంధమైన) నేత్రంతో దివ్యదర్శనంతో చెప్పేమాట. ఈ భావాన్ని వ్యక్తీకరించే వచనపు ముక్కలు 
120,123. 


లండను (ప్రక్కనున్న థేమ్సు నదిలోని నీటిని ఓడపై భారతదేశానికి తెస్తే పురుగు పట్టిందట! ఇక్కడకు వచ్చేలోపల. 
కానీ గంగనీటిని లండను తీసికొని వెళ్తే పురుగు పట్టలేదట! హిమాలయాలలో - ఎన్నో ఓషధులను కరిగించుకొంటూ 
మహర్షుల, సిద్దుల, మునుల, యోగుల, పవిత్ర శరీరాల తపస్సుల శక్తిని సంగ్రహించుకొని (ప్రవహించేది గంగ. గంగ వట్టి 
నది మాత్రమే కాదని మన విశ్వాసం. పరమహంస శ్రీరామకృష్ణవంటి మహాత్ములెప్తుడూ తమ శిష్యులకు ఈ మాటనే 
చెప్పేవారట! ఒక్కసారి స్నానంచేస్తే చాలురా పాపాలన్నీ పటాపంచలౌతాయని అనేవారట! ఈమాట మొదట శ్రీస్వామి 
వివేకానందవంటి తర్కబుద్దికలవారికి రుచించలేదు కాని, తరువాత ఆ మాటలలోని సత్యాన్ని వారు (గ్రహించారట! 


ఆ. వేడ్కనీకు నేను వివరించినట్టి యీ । జాహ్నవీ గుణములు, సంతతంబు 
మనసు, వాక్కు. దనువు ననంగల సాధన । ముల భజింపు భక్తిపూర్వకముగ. 124 


ప్రతిపదార్థం: వేడ్కన్‌= కోరికతో కావాలని; నీకున్‌; నేను; వివరించినట్టి= విడమరచి చెప్పిన; ఈ జాహ్నవీ గుణములు= 
ఈ గంగా గుణాలు; సంతతంబున్‌= నిత్యము, ఎడతెగకుండా; మనసు; వాక్కున్‌; తనువున్‌= శరీరం; అనన్‌= అనగా; కల= 
ఉన్న; సాధనములన్‌= కర్మసాధనాలతో; భక్తిపూర్వకముగన్‌= భక్తి (శ్రద్దలతో; భజింపు= సేవించుము. 

తాత్సర్యం: సంతోషంగా నేను నీకు వివరించిన ఈ గంగాగుణాలు ఎల్లప్పుడూ మనోవాక్కాయములనే సాధనాలతో 
భక్తిపూర్వకంగా కొలువుము. 


విశేషం: మనిషికి ఏ పనిచేయటానికైనా మూడే సాధనములు ఉన్నాయి. శరీరం, వాక్కు, మనస్సు. ఈ మూటిని కలిపి 
ఒకటిగా చేయటమే త్రికరణ పారిశుద్ధ్యం. ఒక టనుకొని మనస్సులో మరొకటి చెప్పి, ఇంకొకటి చేసే నాగరికత ఈనాటిది. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 193 


మనిషి మనిషి కాకుండా పోవటానికి ఈ (త్రికరణ పరిశుద్ది, త్రికరణ సమైక్యం లేకపోవటమే కారణం. ఆ మూటిని ఏకం 
చేసే సాధన పవిత్ర ఉపాయమే ఇట్లాంటివి వినటం, చదవటం. భారతాదులవలన మనకు కలిగే ప్రయోజన మిదే నని నన్నయ, 
తిక్కనలు తమ అవతారికలలో చెప్పారు. మరీ నన్నయగారు భారత (శ్రవణ ఫలితం చాలా చెప్పారు. కనుక కథంటే (త్రికరణ 
పారిశుద్ధ్యం కొరకు వినేదే అది కలిగించేదే కథంటే - కాబట్టి నీవూ గంగను సేవించి ధన్యుడ వౌతావు. 


తే. అట్టులైన గంగా ప్రసాదాతిశయము । వలన సిద్దుండవై, త్రిభువనములందు 


నర్దనీయ సంక్రీడన మవిహతముగ । సంచరించు మాహాత్మ్యంబు సంభవించు. 125 


ప్రతిపదార్థం: అట్టులు+ఐనన్‌= పైన చెప్పిన మాటలు పాటిస్తే - త్రికరణ పరిశుద్దితో గంగను సేవిస్తే; గంగా 
ప్రసాద+అతిశయము వలనన్‌= గంగయొక్క అధికమైన దయ వలన; సిద్దుండవు+ఐ= నెరవేరిన కోరికలు కలవాడవై; (త్రి= 
మూడు; భువనములందున్‌= లోకాలలో; అర్బనీయ= సేవించదగిన; సం= చక్కని; క్రీడనము= విహారం; అవిహతముగన్‌= 
ఎదురు లేనిదికాగా; సంచరించు= తిరిగే; మాహాత్మ్యంబు= (ప్రభావం; సంభవించున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: అట్లా చేస్తే గంగ దయవలన నీవూ సిద్దపురుషుడ వౌతావు. మూడులోకాలలో నీ విహారాలకు 
అడ్డుండదు. నీకు ఎదురు లేని సంచార మార్గం - మాహాత్మ్యం లభిస్తుంది. 


క నిజధర్మ నిరతు(డై తను । భజించు సజ్జనుని చిత్తపద్మము గృపం దా 
భజియింప గంగ యతనిం । బ్రజనిత చిరసౌఖ్యు. జేయు బావనచరితా!' 126 


ప్రతిపదార్థం: పావనచరితా= పవిత్రమైన నడవడిగల ధర్మజా! నిజధర్మ నిరతుండు+ఐ= స్వధర్మంలో ఆసక్తిగలవాడై; 
తనున్‌= తన్ను; భజించు= సేవించే; సత్‌+జనునిన్‌= సత్సురుషుని; చిత్తపద్మము= తన హృదయమనే పద్మం; తాన్‌= తాను; 
కృపన్‌= దయను; భజియింపన్‌= సేవించగా, పొందగా; గంగ= గంగాదేవి; అతనిన్‌= తన్ను భజించే సత్సురుషుణ్ణి; ప్రజనిత= 
కల్షించబడివ; చిర సౌఖ్యున్‌= శాశ్వతసుఖాలు గలవాడిని; చేయున్‌= చేస్తుంది; 


తాత్పర్యం: పావనమైన నడవడిగల ధర్మజా! స్వధర్మాచరణంలో ఆసక్తిగల్షిన సత్పురుషుడు తనని సేవించగా గంగ 
తనహృదయ పద్మం దయను హత్తుకొనగా అతణ్ణి శాశ్య్వతసుఖవంతుణ్ణి చేస్తుంది. 

విశేషం: ఈ పద్యంలో అన్వయక్లేశముంది. చిత్త పద్మం సజ్జనుడిదైతే అర్ధం పొసగదు. గంగాదేవిదైతే కుదురుతుంది. 
అప్పుడు “సజ్జనునిం జిత్త్రపద్మము” అని ఖండబిందువుంచి రచనను సరిదిద్దాలి. ఉస్మానియా ప్రతిలో ఈ పద్యం యొక్క 
మూడవచరణం” భరియింప” అని ఉండగా వావిళ్లవారి భారతప్రతిలో “భరియించి” అని వుంది. అప్పుడు ఈ పద్యానికి 
తాత్సర్యాన్నిలా పొసగించవచ్చు. స్వధర్మనిరతుడై తనను భజించే సత్పురుషుడి యొక్క చిత్తపద్మాన్ని కృపతో తాను భజించి 
గంగ అతజణ్బై ప్రజనితచిర సౌఖ్యుణ్ణి చేస్తుంది. భజియించి అనే (క్రియా పదానికి ప్రకరగోచితంగా “అనుగ్రహించి” ఇత్యాదిగ 
అర్థం చెప్పాలి. “యే యథా మాం 'ప్రపద్యన్తే. 


వ. అని యిట్లు గంగా గుణంబు లమ్మహాద్విజునకు వివరించి యా సిద్దుండు గగన గమనంబునం జనియె; అ 
వ్విప్రోత్తముండు నియతచిత్తుండై గంగాసేవనం బాచరించి యనన్యసులభ యగు సిద్దింబడసె(; బాండ 
వాగ్రజా! నీవును గంగా భజనంబునం బరమశుభంబు నొందుము. 127 


194 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ విధంగా; గంగాగుణంబులు= గంగ గుణాలు; ఆ+మహాద్విజునకున్‌= ఆ గొప్ప 
బ్రాహ్మణుడికి; వివరించి= తెలియజెప్పి; ఆ సిద్దుండు= ఆ యోగి; గగన= ఆకాశంలో; గమనంబునన్‌= నడకతో, ప్రయాణంతో; 
చనియెన్‌= వెళ్ళాడు; ఆ+విప్ర+ఉత్తముండు= ఆ బ్రాహ్మణశ్రేష్టుడు; నియత= నియమబద్ధమైన; చిత్తుండు+ఐ= మనస్సు 
కలవాడై; గంగాసేవనంబు= గంగాసేవ; ఆ+చరించి= చక్కగా చేసి; అనన్య= సాటిలేని; సులభఅగు= తేలికఅయిన; సిద్ధిన్‌= 
ఫలాన్ని; పడసెన్‌= పొందాడు; పాండవ+అ(గ్రజా!= పాండవులలో పెద్దవాడా!; నీవునున్‌= నీవున్నూ; గంగా భజనంబునన్‌= 
గంగను సేవించటంవలన; పరమ= శ్రేష్టమైన; శుభంబును= శ్రేయస్సును; ఒందుము= పొందుము. 


తాత్సర్యం: అని ఈ విధంగా సవిస్తరంగా ఆ మహాబ్రాహ్మణుడికి ఆ సిద్దుడు వివరించి ఆయన ఆకాశమార్గంలో 
వెళ్ళిపోయాడు. ఆ (బ్రాహ్మణుడు కూడా ఆ విధంగా నిష్టాపరుడై గంగను సేవించి ఇతర మార్గంలో సులభంగా 
దొరకని సిద్ధిని పొందాడు. ధర్మరాజా! నీవు కూడా గంగాసేవతో శుభాలు పొందుము. 


విశేషం: ఇంతగా గంగను గురించి చెప్పవలసిన అగత్య మేమిటి? అంటే వేదవాజ్మయంలో ఇట్టా చెప్పబడింది. “సృష్టికారణమైన 
జలం పేరే గంగ. భగీరథుడి ద్వారా భూమికి రావటమంటే భావరూపమైన భగవచ్చక్తి సృష్టిగా వికసించటమే. ఈ సృష్టి ఐదు 
అంచెలుగా వచ్చింది. కనుకనే సృష్టికి ప్ర+పంచ= ఐదు కలదని పేరు వచ్చింది. పంచ సింధూనదులంటే సృష్టి ఐదంచెల 
మీదుగా వచ్చిన విషయాన్ని సూచిస్తుంది” కనుకనే గంగకు ఒక మూర్తి ఉన్నది. ఆ వర్లన పురాణాల (ప్రకారం ఇట్టా ఉన్నది. 


“రత్నపాదుకలు కలది. మకరవాహనం కలదీ, తెల్లని వెన్నెలవంటి శరీరం కలది” అని ఈ రూపంలో గంగను 
ఆరాధించాలని పురాణాలు చెప్తుతున్నాయి. 


అన్ని పురాణాలు గంగావతరణమును కీర్తించాయి. మహాబలిపురం కొండపై ఈ కథ చెక్కబడింది. ప్రపంచంలో 
అదొక అపూర్వ శిల్పం. ప్రాచీన భరతనాట్యంలో ఈ గంగావతరణ కథ అభినయించబడేది. దాని విషయం నందికేశ్వరుడు 
(వ్రాసిన భరతార్లవంలో ఉన్నది. ప్రభావతీప్రద్యుమ్న మన్న కావ్యంలో నటకు లీకథ నభినయించినట్టు పింగళి సూరన్న 
వర్ణించాడు. 


క. అని చెప్పి, శాంతనవుం డి । ట్లను ; 'గంగాస్తోత్ర సహితమై పరంగిన యి 

వ్వినుతేతిహాసము( బరిం । చిన వినినను రుజలు వాయు. జెంద వఘంబుల్‌.' 128 
ప్రతిపదార్థం: అని చెప్పి= సిద్దుడు చెప్పిన కథనంతా పూసగుచ్చినట్టు చెప్పి; శాంతనవు(డు= శంతను కుమారుడైన 
భీష్ముడు; గంగాస్తోత్రసహితముఐ= గంగాస్తుతితో కూడినదై; పరంగిన= ఒప్పిన; ఈ+వినుత= ఈ వినుతించదగిన, 
పొగడదగిన; ఇతిహాసమున్‌= పురాణకథ; పఠించినన్‌= చదివినా; వినినను= విన్నా; రుజలు= రోగాలు; పాయున్‌= తొలగుతాయి; 
అఘంబుల్‌= పాపాలు; చెందవు= పొందవు. 
తాత్సర్యం: భీష్ముడు కథంతా చెప్పి ఇట్లా అన్నాడు. 'ధర్మరాజా! గంగాదేవి స్తోత్రంతో కూడిన ఈ పురాణ కథను 
చదివినా, విన్నా రోగాలు పోవటమే కాదు, పాపాలు కూడా పోతాయి.” 
విశేషం: పురాణాలలో కథ చెప్పిన ఫలితం, ప్రయోజనమూ చెప్పటం జరుగుతుంది. ఇది అట్లాంటి పద్యం. కథ దీనితో 
ముగుస్తుంది. 
క. అనిన విని, యన్నరేంద్రుం । డనుజ సహితముగ బ్రభూతహర్ష సమున్మీ 

లన కలనా సంవేశిత | మనస్ము(డై యాతనికి నమస్కృతి సేసెన్‌. 129 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 195 


ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ముడట్టా చెప్పగా; విని= ఆలకించి; ఆ+నర+ఇంద్రుండు= ఆ రాజు; అనుజ సహితముగన్‌= 
తమ్ములతోపాటుగా; ప్రభూత= అధికమైన; హర్ష సంతోషంతో; సమున్మీలన= బాగుగా వికసించిన, వికాసంతో; కలనా= 
కూడిక; సంవేశిత= స్థానంగా చేయబడిన; మనస్కుండు+ఐ= మనస్సు కలవాడై; ఆతనికిన్‌= ఆ భీష్ముడికి; నమస్కృతి= 
నమస్కారం; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: చెప్పినదంతా విని ధర్మరాజు సంతోషంతో వికసించిన మనస్సు కలవాడై తమ్ములతోపాటుగా భీష్ముడికి 
నమస్కరించాడు. 


విశేషం: ఆ సంస్కృత సమాసం - భీష్ముడిమీద ధర్మరాజుకు కలిగిన భక్తియొక్క ఆవేశాన్ని సూచిస్తున్నది, ధ్వనిస్తున్నది. దీనికి 

కారణం భీష్ము డంత అందంగా గంగా మహిమను గానంచేయటం. ఈ సంతోషం పాఠకుడు పొందే అనుభవాన్ని 

సూచిస్తుంది. 

వ. ఇట్లు పరమహర్షంబునం బ్రణతుందై, ధర్మజుండు మందాకినీ తనయుతో ‘నెవ్వరు సర్వ జనపూజ్యు? 
లెటింగింపవే? భవద్వచనామృతంబున( దృష్తి సనక యడిగెది ననిన, నమ్మహాత్ముండు “వాసుదేవ నారద 
సంవాదంబను నితిహాసంబు వినుము; నీ యడిగిన యర్దంబు దానం దేటపడియెడు' నని పలికి యతని 
కిట్లనియె. 130 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారం; పరమ= గొప్ప; హర్షంబునన్‌= సంతోషంతో; (ప్ర+నతుండై= నమస్కరించి; ధర్మజుండు= 

ధర్మనందనుండు (యముడికి ధర్ముడని పేరు); మందాకినీ తనయుతోన్‌= గంగ కుమారుడితో; ఎవ్వరు= ఎవరు; సర్వజన= 
అందరికీ; పూజ్యాలు= పూజించదగినవారు; ఎటింగింపవు+ఏ= తెలుపవా?; భవత్‌= నీ; వచనామృతంబునన్‌= మాటలన్న 

అమృతంతో; తృప్తి= సంతృప్తి; చనక= తీరక; అడిగెదన్‌= అడుగుతున్నాను; అనినన్‌= అనగా; ఆ+మహాత్ముండు= ఆ 

మహానుభావుడు; వాసుదేవ= శ్రీకృష్ణ నారద= నారదుల; సంవాదంబు= సంభాషణం; అను= అన్న; ఇతిహాసంబు= పురాణ 

గాథ; వినుము; నీ అడిగిన= నీవు అడిగిన; అర్థంబు= తాత్పర్యం; దానన్‌= దానితో; తేటపడియెడున్‌= స్పష్టపడుతుంది; అని 
పలికి= అని వచించి; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆయనతో ఈ రీతి వచించాడు. 

తాత్సర్యం: అట్లా సంతోషంతో నమస్కరించి యమధర్మరాజు కుమారుడు గంగా తనయుడిని అడిగాడు. 'నీ 

మాటలనే అమృతం (త్రాగి తృప్తితీరక అడుగుతున్నాను. లోకంలో అందరకూ పూజనీయు లెవ్వరో చెప్పుము” అని 

అడిగితే భీష్ముడు 'నీ వడిగిన ప్రశ్నకు సమాధానంగా వాసుదేవ నారద సంవాద మనే పురాణగాథ చెప్పుతాను 
వినుము అని చెప్పుతున్నాడు. 


వాసుదేవ నారద సంవాద ప్రకారము (సం.13-66-1 (కుంభ)) 


వ. “తన కడకు నారదుండు వ । చ్చిన సత్కారము దగంగం జేసి, ముకుందుం 
డను సమధిక బహుమానం । బున 'నెవ్వారలకు నీవు మైొక్కుదు చెపుమా!' 131 
ప్రతిపదార్థం: ముకుందుండు= శ్రీకృష్ణుడు (మోక్ష మిచ్చేవాడు); తనకడకున్‌= తన దగ్గరకు; నారదుండు; వచ్చినన్‌=రాగా; 


సత్కారము= అతిథి సపర్యలు; తగంగన్‌= తగినట్టుగా; చేసి; సమధిక= మిక్కిలి ఎక్కువ; బహుమానంబునన్‌= గౌరవంతో; 
ఏ+వారలకున్‌= ఎవరికి; నీవు; (యొక్కుదు= నమస్కరిస్తావో; చెపుమా!= చెప్పుము; అనున్‌= అన్నాడు. 


196 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఒకసారి నారదమహర్షి విష్ణుదేవుడి దగ్గరకు రాగా ఆయన సత్కారం చేసి ప్రశ్నించాడు. “నీవు మిక్కిలి 
గౌరవంతో ఎవరికి నమస్కరిస్తావో చెప్పుము” అని. 


విశేషం: నమస్కారమంటే వినయంతో వంగి, గౌరవబుద్దితో, హృదయపూర్వకంగా, అహంకారం లేశమా(త్రం లేకుండా 
దండం పెట్టడం. ఆ దండంలో నేను, అన్న పదార్థమంతా లీనం కావాలి. దానిని నమస్కారమంటారు. ఇది అందరకూ 
చేతనయ్యేది కాదు. 


వ. అనిన నద్దేవముని యద్దేవకీనందనున కిట్లనియె. 132 
ప్రతిపదార్థం: ఆ+దేవముని= నారదుడు; ఆ+దేవకీ నందనునకున్‌= దేవకీ కుమారుడితో; ఇట్లు; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: అనగా విని నారదుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. 


సీ. “వరుణు, సమీరణు6 దరణిం బర్జన్యుని, | సపార్షి, నీశాను, షణ్ముఖుని, మ 
హాలక్ష్మి విష్ణుని, నజు, బృహస్పతి(, జంద్రు | జలముల, భూమి, నెజ్జ్ఞనము లెపుడు 
నతిభక్తి సేవింతు రట్టి వారలకు నే । మొక్కుదు; వేదపరులు(, దపోధ 
నులు, దేవతా పూజనులు, భూమి ధన ధాన్య । గోదాన శీలురు, నాదరంబు 


ఆ. గల్గి యతిధిపూజ గావించువారలు( । బితృసమర్దకులును, భిక్షితాన్న 
పూత శాంత భావములు గలవారు స । త్యవ్రతులును బూజ్యు లనఘ! నాకు. 133 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యశాలీ!; వరుణున్‌= సముద్రములకు పశ్చిమదిక్కున అధిపతిని; సమీరణున్‌= వాయుదేవుడిని; 
తరణిన్‌= సూర్యుడిని; పర్దన్యునిన్‌= మేఘుడిని; సప్తార్చిన్‌= అగ్నినీ; ఈశానున్‌= ఈశాన్య దిక్కున ఉండే దేవతను; 
షణ్ముఖునిన్‌= కుమారస్వామిని; మహాలక్ష్మిన్‌= లక్ష్మీదేవిని; విష్ణునిన్‌; అజున్‌= (బ్రహ్మను; బృహస్పతిన్‌= దేవతాగురువును; 
చంద్రున్‌; జలములన్‌= నీటిని; భూమిన్‌= భూమినీ; ఏ+జనములు= ఏ మానవులు; ఎప్పుడున్‌= నిత్యమూ; అతి= మిక్కిలి; 
భక్తిన్‌= భక్తితో; సేవింతురు= పూజిస్తారో; అట్టివారలకున్‌= అట్లాంటి వారికి; నేన్‌= నేను; యొైక్కుదున్‌= నమస్కరిస్తాను; 
వేదపరులున్‌= వేదం నిత్యం చదివేవారు; తపోధనులు= తపస్సే సంపదగా కలవారు; దేవతాపూజనులు= దేవతలను 
పూజించేవారు; భూమి= భూమినీ; ధన= డబ్బును; ధాన్య= పంటను; గో= ఆవులను; దాన= దానం చేసే; శీలురు= స్వభావం 
కలవారు; ఆదరంబు కల్గి= ఆదరంతో; అతిథిపూజన్‌= అతిథుల పూజను; కావించువారలున్‌= చేసేవారు; పిత్స= తండ్రిని; 
సమర్భకులున్‌= పూజించేవారు; భిక్షిత+అన్నమున్‌= బిచ్చమడిగి తెచ్చిన అన్నంతో; పూత= పవిత్రమైన; శాంత= ఉద్రేకాలు 
లేని; భావములు= మనస్సులు కలవారు; సత్యవ్రతులును= నిజం మాట్లాడే స్వభావం కలవారు; నాకున్‌= నాకు; పూజ్యులు= 
పూజించ దగ్గవారు. 


తాత్పర్యం: వరుణుడినీ, వాయువునూ, సూర్యుడినీ, మేఘుడినీ, అగ్నినీ, ఈశానుడినీ, కుమారస్వామినీ, మహాలక్ష్మినీ, 
విష్ణువునూ, బ్రహ్మనూ, బృహస్పతిని, చంద్రుడినీ, నీటినీ, భూమినీ ఎవరు పూజిస్తారో వారిని నేను భక్తితో సేవిస్తాను. 
వేదవేత్తలు, తపోధనులు, దేవతలను పూజించేవారు, ధన ధాన్యభూములను, గోవులను దానం చేసేవారు, అతిధిపూజ 
చేసేవారు, పితృదేవతలను పూజించేవారు, భిక్షాన్నంతో తృప్తిపడే శాంతస్వభావులు, సత్యవ్రతులు - నాకు పూజ్యులు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 197 


క. వినుత త్రివర్గనిరతులు, | ననహంకార మమకారులగు జనులు, సువ 

ర్తన యుతులు, నలోలురు, బో | ధనులు, నమస్మార్యు లద్రిధర! విను నాకున్‌. 134 
ప్రతిపదార్థం: అద్రి ధర!= (గోవర్సనమన్న) కొండను మోసినవాడా!; విను; నాకున్‌= నాకు; నమస్కార్యులు= నమస్కరించ 
తగ్గవారు (ఈ (క్రింద చెప్పినవారు); వినుత= స్తుతింపదగ్గ; త్రివర్గ= ధర్మ, అర్హ, కామాలు; నిరతులు= నిత్యం సేవించేవారు; 

as = Vas MN థి 

న+అహంకార= నే నన్న భావం లేనివారు; న+మమకారులు= వ్యామోహం లేనివారు; అగు= అయిన; జనులు= మానవులు; 
సు= మంచి; వర్తన= ప్రవర్తనతో; యుతులు= కూడినవారు; అలోలురు= ఆసక్తి లేనివారు; బోధనులు= జ్ఞానం కలవారు. 
తాత్పర్యం: ధర్మార్థ కామసేవనులు, అహంకార మమకారాలు లేనివారు, వ్యామోహం లేనివారు, స(త్రవర్తన 
కలవారు, జ్ఞానులు నాకు నమస్కరించ తగినవారు. 


క. నీవును, మత్సంపూజ్య జ । నావలి జిత్తమున నెలి(గి, యర్హనమును, సం 
సేవనము, నడుప భూరి శు । భావహ మగు నవ్విధంబు యాదవసింహా! 135 


ప్రతిపదార్థం: యాదవ సింహా!= యదువంశ శ్రేష్టుడా!; నీవును= నీవూ; మత్‌= నా చేత; సం= బాగా; పూజ్య= పూజింపదగిన; 
జన+ఆవలిన్‌= మానవ సమూహాన్ని; చిత్తమునన్‌= మనస్సులో; ఎథింగ= తెలిసి; అర్భనము= పూజ; సంసేవనము= సేవించటం; 
నడుపన్‌= నడిపితే; ఆ+విధంబు= ఆ పద్దతి; భూరి= మిక్కిలి; శుభ= మేలు; ఆవహము+అగున్‌= కలిగిస్తుంది. 


గ 


తాత్సర్యం: కృష్ణా! నీవున్నూ నేనూ పూజించేవారిని మనస్సులో తెలిసికొని పూజిస్తూ సేవిస్తూ ప్రవర్తిస్తే శుభం 
కలుగుతుంది. 
క. అనియెం గావున గుంతీ । తనయాగ్రజ! నీవు నివ్విధముల జనములం 

గొనియాడుము, వారలు శో | భనము లొసంగుదు రఘంబు( బాపుదురు కృపన్‌.' 136 


పతిపదార్హం: అనియెన్‌+కావునన్‌= అన్నాడు కాబట్టి; కుంతీ తనయ+అ(గ్రజ!= కుంతీ కుమారులలో పెద్దవాడా!; నీవున్‌= 
౩ (డవ వే ల ౮ ౨ 

నీవూ; ఈ+విధములన్‌= ఈ రీతిగా; జనములన్‌= మనుషులను; కొనియాడుము= స్తుతించుము; వారలు= వారు; 
శోభనములు=శుభాలు; ఒసంగుదురు= ఇస్తారు; అఘంబున్‌= పాపాలను; కృపన్‌= దయతో; పాపుదురు= పోగొట్టుతారు. 


తాత్సర్యం: అన్నాడు కనుక ధర్మరాజా! నీవూ అదే విధంగా మనుజులను సేవించుము. వారు నీకు మేలు 
కలిగిస్తారు. పాపాలను పోగొట్టగలరు. వారి దయను పొందుము” 


వ. అనిన విని యమ్మహీశ్వరుం డమ్మహితాత్తున కిట్లనియె. 137 


పతిపదారం: అనినన్‌ విని= అనగా ఆలించి; ఆ+మహీ= భూమికి; ఈశరుండు= (పభువు; ఆ+మహిత+ఆతునకున్‌= 
ర న్‌ న్‌ Ce శ్రి 
ఆ మహానుభావుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. 
క,  “జనపతులకు( గర్తవ్యము । లనేకములు గలవు వానియన్నిటిలోనన్‌; 
వినుత ప్రధానకృత్యం | బనఘచరిత ! చెప్పవే దయం దెలియంగన్‌.' 138 


198 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యమైన; చరిత!=ప్రవర్తన కలవాడా!; జనపతులకున్‌= జనులయొక్క అధిపతులకు; కర్తవ్యములు= 
చేయతగిన పనులు; అనేకములు= చాలా; కలవు; వాని అన్నిటిలోనన్‌= వాటన్నింటిలో; వినుత= మెచ్చదగిన; ప్రధాన= ముఖ్య; 
కర్తవ్యంబు= పని; దయన్‌= దయతో; తెలియంగన్‌= తెలిసేటట్టు; చెప్పవే!= చెప్పవా? 


తాత్సర్యం: 'రాజులు చేయవలసిన పను లనేకం ఉన్నాయి. అందులో మహత్తరమైన ముఖ్యమైన పని ఏదో దయతో 
చెప్పుము.” 
క. అనుటయు నతనికి నతండి । ట్లను; 'సామ్రాజ్యాబిషిక్తుందైన నృపతికిన్‌ 

విను, కర్తవ్యతమం బగు । పని, బ్రాహ్మణపూజనంబు భవ్యవిచారా! 139 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; అతనికిన్‌= ధర్మరాజుతో; అత(డు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; 
భవ్య= శ్రేష్టమైన; విచార!= ఆలోచన కలవాడా!; సామ్రాజ్య+అభిషిక్తుడు+ఐన= మహారాజ్యానికి అభిషేకం చేయబడిన; 
నృపతికిన్‌= రాజుకు; కర్తవ్యతమంబు+అగు పని= మిక్కిలి తప్పక చేయతగిన పని; (బ్రాహ్మణ= (బ్రాహ్మణులను; పూజనంబు= 
పూబించటం. 
తాత్పర్యం: అని అడుగగా ధర్మరాజుతో భీష్ము డిట్టా అన్నాడు. 'రాజు రాజ్యాని కభిషేకం చేసికొన్న తరువాత 

౧ 

చేయతగిన ముఖ్యమైన పని (బ్రాహ్మణపూజ! మంచి ఆలోచన కలవాడా! వినుము. 


క. భూనాథ! విపులు సమా । ధానంబున నున్న( బొదలు ధరణి, శుభమ్ముల్‌ 

మానార్హులగుట, వారికి | మానన లేకున్న నడంగు మనుజాధీశా! 140 
ప్రతిపదార్థం: భూ= భూమికి; నాథా!= రాజా; విఫప్రులు= బ్రాహ్మణులు, సమ+ఆధానంబునన్‌= సమతా దృష్టితో, ప్రశాంత 
చిత్తంతో; ఉన్నన్‌= ఉంటే; ధరణిన్‌= లోకంలో; శుభమ్ముల్‌= శుభాలు; పొదలున్‌= ఎక్కువౌతాయి; మాన= గౌరవానికి; 


అర్హులు+అగుటన్‌= తగినవారు కావడం వల్ల; వారికిన్‌= వాళ్ళకు; మానన= మన్నన; లేకున్నన్‌= లేకపోతే; అడంగున్‌= 
లోకంలో శుభాలు అణగిపోతాయి. 


తాత్సర్యం: రాజా! విప్రులు సమాధానపడితే (రాజులు వారితో స్నేహం కలిగి ఉంటే) లోకానికి మేలు. వారు 
గౌరవించదగినవారు కనుక వారికి మన్నన లోపిస్తే లోకాలకు మేలు లేదు. 


క. దైవంబు నదైవముగ, న । దైవము దైవముగ జేయ ధరణీదివిజుల్‌ 

భూవర! శక్తులు విను వా । రేవానికి. గూర్తు రత డధీశత నొందున్‌. 141 
ప్రతిపదార్థం: భూవర!= భూమికి నాథుడా!, రాజా!; ధైవంబున్‌= దైవాన్ని; అదైవముగన్‌= దయ్యంగా; అదైవమున్‌= 
దయ్యాన్ని; దైవముగన్‌= దైవంగా; చేయన్‌= చేయటానికి; ధరణీదివిజుల్‌= భూదేవులు; బ్రాహ్మణులు: శక్తులు= సమర్ధులు; 
విను= వినుము; వారు= ఆ విప్రులు; ఏ వానికిన్‌= ఎవడికి; కూర్తురో= (పేమకలిగి ఉంటారో; అత(డు= అతడు; అధీశతన్‌= 
ఆధిపత్యాన్ని; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: విప్రులు దైవాన్ని అదైవంగా, అదైవాన్ని దైవంగా చేయటానికి సమర్థులు. వా రెవరిపై (ప్రేమకలిగి 
ఉంటారో వారు రాజ్యానికి అధిపతులు కాగలరు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 199 


క. కోపమునం బ్రసాదంబున, | నాపదయును,సంపదయును, నప్పుడ తే వా 

రోపుదు రింద్రునకైనను; | శాపానుగ్రహము లా సుచరితుల లీలల్‌. 142 
ప్రతిపదార్థం: వారు= (బ్రాహ్మణులు; కోపమునన్‌= కోపంతో; (ప్రసాదంబునన్‌= దయతో; ఆపదయును= ఆపదను; 
సంపదయును= ఐశ్వర్యాన్ని; అప్పుడు+అ= వెంటనే; తేన్‌= తెచ్చుటకు; వారు+ఓపుదురు= సమర్గులగుదురు; ఆ సుచరితుల= 


ఆ మంచి నడవడి కల వారియొక్క; లీలల్‌= (క్రీడలు; ఇం|ద్రునకున్‌+ఐనన్‌= దేవతల రాజునకైనా; శాప+అను[గ్రహములు= 
శాపము, వరములు. (అగును) 


తాత్సర్యం: వారు ఇంద్రుడికైనా కోపంతో ఆపదలు కలిగించగలరు. దయ తలిస్తే సంపదను సృష్టించగలరు. 
శాపాను[గ్రహ సమర్గులు విప్రులు. 


క. ద్రవిడ కళిం గాశీనర |; యవన శక పుళింద నృపతు లవని సురపరా 

భవమునఈ గాదే, ధరణీ । ధవ! పొందిరి తొల్లి శూద్రతా దైన్యంబున్‌. 143 
ప్రతిపదార్థం: ధరణీ ధవ!= భూమికి నాథుడా!; (ద్రవిడ= (ద్రావిడ దేశం - (తమిళ దేశం); కళింగ= త్రికళింగము (ఉత్తర 
కళింగం - నేటి ఒరిస్సా, మధ్యకళింగం - కృష్ణా గోదావరి నదీమధ్య దేశం; దక్షిణకళింగం - కృష్ణ మధ్యదిక్కున ఉన్న 
ప్రాంతం); ఆశీనర= ఉత్తర భారతంలో ఒక (ప్రాంతం; యవన= (గ్రీసుదేశం; శక పుళింద= శకులు, పుళిందులు అనే 


జాతివారున్న దేశాలయొక్క; నృపతులు= రాజులు; అవనిసుర= భూ దేవతల; పరాభవమునన్‌= అవమానంచేతనే; కాదే!= 
కాదా!; శూద్రతాదైన్యంబున్‌= శూ(ద్రజాతులయొక్క హీనత్వం; తొల్లి= పూర్వం; పొందిరి= పొందారు. 


తాత్పర్యం: (ద్రవిడాది దేశాధిపతులు బ్రాహ్మణావమానంచేతనే హీనమైన శూద్రత్వం పాలైనారు కదా! 
క. సోమాత్మకు లీశ్వరతా । శ్రీమహితులు, సర్వసాఖ్య సిద్ది కరులు, గో 
త్రామరులు, వారి నెప్పుడు । భూమీశ్వర! పూజనముల. బోషింపు తగన్‌. 144 


ప్రతిపదార్థం: భూమి+-ఈశ్వర!= రాజా!; గోత్రా= భూమియందు; అమరులు= దేవతలు, (బ్రాహ్మణులు; సోమాత్మకులు= 
చంద్రుడు ఆత్మగా కలవారు సౌమ్యులు; ఈశ్వరతాశ్రీ= ఐశ్వర్యంతో; మహితులు= గొప్పవారు; సర్వసౌఖ్య= అన్ని సుఖాలను; 
సిద్దికరులు= సిద్దింప చేసేవారు; వారిన్‌= ఆ (బ్రాహ్మణులను; ఎప్తుడున్‌= నిత్యమూ; పూజనములన్‌= పూజలతో; తగన్‌= 
చక్కగా; పోషింపు= పోషించుము. 

తాత్పర్యం: రాజా! విప్రులు చంద్రుడే ఆత్మగా కలవారు, ఐశ్వర్యం కలవారు, సర్వసౌఖ్యాలను సిద్ధింపచేసేవారు. 
వారి నెల్లపుడూ పూజలతో తనుపుము. 


క. వినుతాచారుం డగు వి । ప్రునకు, సభక్తికము గాంగ, భోజన మిడినన్‌ 
విను, దేవపితృ సమూహము । లనూనపరితృప్తి. బొందు నతులచరిత్రా!' 145 


ప్రతిపదార్థం: అతుల= సాటిలేని; చరిత్రా!= కీర్తికలవాడా!; విను= వినుము; వినుత= సన్నుతమైన, పొగడదగిన; ఆచారుండు= 
ఆచారము కలవాడు, సదాచార సంపన్నుడు; అగు= అయిన; విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; సభక్తికముగాంగన్‌= భక్తితోపాటుగా, 


200 శ్రీమదాంధ్ర మహాభారతము 


భక్తిపూర్వకంగా; భోజనము+ఇడినన్‌= అన్నం పెట్టితే; దేవ= దేవతల; పిత్స= పితృదేవతల; సమూహములు= గుంపు; అనూన= 
అధికమైన; పరితృప్తిన్‌= మిక్కిలి సంతృప్తిని; పొందున్‌= పొందుతాయి. 
తాత్సర్యం: పదిమంది పొగడే చరిత్ర కలవాడా! వినుము. సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడికి భక్తితో అన్నం 
పెట్టితే దేవతలు, పితృదేవతలు మిక్కిలిగా సంతృప్తి పడతారయ్యా!' 

అటు 


విశేషం: పితృదేవతలు= వంశకర్తలు. కులంలో పుట్టి పోయిన పెద్దలు. దేవతలు= అగ్ని మొదలైనవారు. 
వాసుదేవ పృథివీ సంవాద ప్రకారము (సం.13-66-1 (కుంభ)) 


వ. అని చెప్పి భీష్ముం డా భూపతితో వెండియు నిట్లను; 'భూసుర విషయంబై వాసుదేవునకుం బృథివికి సంవాదంబు 
గలిగె; నది యితిహాస రూపంబునం జెల్లు; దాని( జెప్పెద నాకర్ణింపుము. వాసుదేవుం డొక్కసమయంబునం 
బృధ్వి నాలోకించి. 146 

ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; భీష్ముండు= దేవవ్రతుడు; ఆ భూపతితోన్‌= రాజుతో; వెండియున్‌= మరల; 
ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; భూసుర విషయంబు+ఐ= బ్రాహ్మణులకు సంబంధించినట్టిదై; వాసుదేవునకున్‌= 
విష్ణునకు; పృథివికిన్‌= భూదేవికి; సంవాదంబు= సంభాషణం; కలిగెన్‌= కల్గినది; అది= ఆ సంభాషణం; ఇతిహాసరూపంబునన్‌= 
కథారూపంగా; చెల్టున్‌= వ్యాప్తిపొందింది; దానిన్‌; చెప్పెదన్‌= తెల్పెదను; ఆకర్షింపుము= వినుము; వాసుదేవుండు= మహావిష్ణువు; 
ఒక్క సమయంబునన్‌= ఒకా నొక వేళ; పృ్పథ్విన్‌= భూదేవతను; ఆలోకించి= చూచి. 

తాత్సర్యం: ఇట్లా చెప్పి భీష్ము డింకా ధర్మరాజుతో ఇట్టా అంటున్నాడు. 'ఒకసారి భగవంతుడైన నారాయణుడికీ, 

లా ౧ (ca 

భూదేవికీ ఒక సంభాషణం జరిగింది. అది పురాణంగా లోకంలో వ్యాపించింది. దానిని చెప్పుతాను వినుము. అది 

బ్రాహ్మణ సంబంధమైనది. ప్రస్తుత సందర్భానికి సరిపోతుంది. వాసుదేవుడు ఒకసారి భూదేవిని చూచి. 


క. లోకజనని వగుటన్‌ నిను । నోకాశ్యపి ! యడుగవలయు నొక్కటి దెలియన్‌ 
నాకుం జెపుమా ! పాపము । లే కృత్యము సేసి గెలుతు రెల్ల జనములున్‌.' 147 


ప్రతిపదార్థం: ఓ కాళ్యపి= ఓ భూదేవి!; లోకజననివి= లోకాలను కన్న తల్లివి; అగుటన్‌= అయినందువలన; నినున్‌= నిన్ను; 
ఒక్కటి= ఒక విషయం; తెలియన్‌= తెలిసికొనటానికి; అడుగన్‌ వలయున్‌= అడగాల్సి ఉన్నది; పాపంబులు= పాపాలు; 
ఏకృత్యము= ఏ పని; చేసి= ఆచరించి; ఎల్లజనములున్‌= మనుషులంతా; గెలుతురు= గెలుస్తారో; నాకున్‌= నాకు; చెపుమా= 
చెప్పవలయును. 

తాత్సర్యం: భూదేవీ! నీవు లోకజననివి కనుక అడుగుతున్నాను. లోకంలో మనుష్యులు ఏ పని చేస్తే పాపాలు 
పోతాయో నాకు చెప్పుము. వినాలని ఉన్నది. 


ఆ. అనిన బృథివి యిట్టులను; 'విప్రసేవను; విప్రపూజనమున, విప్రహిత వి 
ధానమునను, బాపతతి నోర్లు, మానవ । ప్రతతి, యెందు నివి నృపాలు పనులు. 148 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పృథివి= భూమి; ఇట్టులు+అనున్‌= ఇట్టా అంటుంది; విప్ర= (బ్రాహ్మణుల; సేవను= సేవతో; 
విప్ర పూజనమునన్‌= బ్రాహ్మణ పూజతో; విప్రహితవిధానమునను= విప్రులకు మేలుకూర్చే పద్దతులవల్లనూ; మానవ (ప్రతతి= 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 201 


మానవ సమూహం; పాపతతిన్‌=పాపాల సమూహాన్ని; ఓర్చున్‌= జయిస్తుంది; ఎందున్‌= ఎక్కడైనా; ఇవి= ఇవే; నృపాలు 
పనులు= రాజులు చేయదగిన పనులు. 
తాత్సర్యం: అనగా భూమి ఇట్లా అంటున్నది. ఎప్పుడైనాసరే ఏఎమరక (బ్రాహ్మణులను సేవించటంవల్లా, పూజించటం 
వల్లా, వారికి శుభాలు కలిగించే విధానాలతో మానవులు పాపాలను సహించుకొనగలరు. ఇదే రాజులకు హితమైన 
మార్గం. 

AN 


ఆ. అమరవిభుని, భగసహస్ర చిహ్ముని( గాగ । జేసినదియు, నేత్రభాసురుండు 

గా నొనర్షినదియు( | గమలాక్ష! విప్రన । ల్మయు' బ్రసాద సంపదయును గావె!' 149 
ప్రతిపదార్థం: అమరవిభుని= దేవతల నాయకుడు ఇంద్రుడిని; భగసహ(స్ర చిహ్ననిన్‌= వేయి యోనులు గుర్తులు కలవాడిని; 
కా(గన్‌= అగునట్టు; చేసినదియున్‌= చేసిందీ; నేత్ర= కళ్ళచే; భాసురుండు= (ప్రకాశించేవాడు; కాన్‌= అగునట్టు; ఒనర్భినదియున్‌ 
చేసిందీ; కమల+అక్ష!= పద్మాలవంటి నేత్రాలు కలవాడా!; విప్రు= బ్రాహ్మణుడియొక్క; అల్కయున్‌= కోపమూ; (ప్రసాద 
సంపదయున్‌= అను[గ్రహ సమృద్దియూ; కావె!= కారణములు కావా? 
తాత్సర్యం: దేవేంద్రుడి శరీరం వేల యోని చిహ్నాలు కలదిగా చేసింది విప్రుని అలుకయే కదా! ఆ గుర్తులనే 
నేత్రాలుగా ఇతరులకు కనిపించేటట్టు చేసిందీ ఆ (బ్రాహ్మణుడి దయయే కదా! 


విశేషం: అహల్యను కామించినప్పుడు గౌతమమహర్షి కోపించి ఇంద్రుడిని శపించి మరలా దయతలచి ఆ యోనుల్ని 
నేత్రాలుగా కనిపించేటట్టు చేశాడు. ఈ రెండు చర్యలకు ఆయన శాపాను(గ్రహాలే కారణం. 


క. అనిన విని మెచ్చి, పృథివిం । గొనియాడె రథాంగ పాణి గురునృ్భపవర! నీ 

వనిశంబు మిగులనుతిమ । న్ననలను విప్రులకు బ్రియ మొనర్పుము కృపతోన్‌. 150 
ప్రతిపదార్థం: కురు నృపవర= కురువంశంలో రాజ ్రేష్టుడా!; రథ+అంగపాణి= చక్రమే ఆయుధంగా చేతిలో ఉన్నవాడు 
విష్ణువు; అనినన్‌ విని= ఆ విధంగా భూమి చెప్పగా విని; మెచ్చి= మెచ్చుకొని; పృథివిన్‌= భూమిని; కొనియాడెన్‌= పొగడాడు; 
నీవున్‌= ధర్మరాజా! నీవు; అనిశంబున్‌= ఎల్లప్పుడు; మిగులన్‌= ఎక్కువగా; నుతి= పొగడ్త; మన్ననలన్‌= గౌరవంతో; 
విఫ్రులకున్‌= (బ్రాహ్మణులకు; కృపతోన్‌= దయతో; ప్రియము= (పేమ; ఒనర్పుము= చేయుము. 
తాత్సర్యం: ఈ విధంగా చెప్పగా మెచ్చుకొని చక్రపాణి భూదేవిని పొగడినాడు. కనుక ధర్మరాజా! నీవూ అట్లాగే 
(బ్రాహ్మణులను గౌరవిస్తూ సేవిస్తూ వారికి ప్రియము చేయుము. 
క. అని మటియు శాంతనవు( డి । ట్లను 'జననంబునన విప్రు నధిప! మహా భా 

గునింగాల జెప్పుదు రార్యులు । జనులకు వంద్యంబు లతని చరణాంబుజముల్‌. 151 
ప్రతిపదార్థం: అని= చెప్పి; మజియున్‌= ఇంకా; శాంతనవుండు= శంతనుడి కుమారుడు భీష్ముడు; ఇట్టు= ఈ విధంగా; 
అనున్‌= అంటున్నాడు; జననంబునన= పుట్టుకతోనే; విప్రున్‌= (బ్రాహ్మణుడిని; అధిప!= రాజా!; మహాభాగునిన్‌+కాన్‌= 
మహానుభావుడిగా; ఆర్యులు= పెద్దలు; చెప్పుదురు= చెప్పుతారు; అతని= బ్రాహ్మణుడి; చరణాంబుజముల్‌= పాదపద్మాలు; 
జనులకున్‌=మనుష్యులకు; వంద్యంబులు= నమస్కరింపతగినవి. 


202 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని చెప్పి శాంతనవు డింకా ఇట్లా అంటున్నాడు. పుట్టుకతోనే (బ్రాహ్మణుడు మహానుభావుడని 
పెద్దలంటారు. అతడి పాదపద్మాలు అందరూ పూజించతగినవి. 


వ. బ్రాహ్మణుల సృజియించి బ్రహ్మ వారలతో. జెప్పిన విధం బాకర్ణింపుము. 152 


ప్రతిపదార్థం: బ్రాహ్మణులన్‌= విప్రులను; సృజియించి= సృష్టించి; బ్రహ్మ= సృష్టికర్త; వారలతోన్‌= వారితో; చెప్పిన విధంబు= 
నుడివిన తీరు; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: (బ్రహ్మదేవుడు (బ్రాహ్మణులను సృష్టించి, వారితో చెప్పిన పద్దతి వినుము. 


ఆ. “అరయ మీకు. గృత్య మన్యంబు లే; దాత్మ । కర్మ మూంది యుక్తధర్మనిరతి 
బ్రహ్మగోపనంబు( బాటింపుం డవ్విధ । మధిక శోభనంబు నావహించు. 153 


ప్రతిపదార్థం: అరయన్‌= విచారిస్తే, మీకున్‌; అన్యంబు= మరొక; కృత్యము= పని లేదు; ఆత్మకర్మము= మీ జాతికి 
విధించబడిన ఆధ్యాత్మిక ధర్మం; ఊంది= ఆధారంగా చేసికొని; యుక్త= తగిన; ధర్మనిరతిన్‌= నిత్యం ధర్మబద్దతతో; (బ్రహ్మ 
గోపనంబున్‌= ఆత్మతత్త రక్షణను; పాటింపుండు= అనుసరించండి; ఆ+విధము= ఆ పద్దతి; అధిక= మిక్కిలి; శోభనంబున్‌= 
శుభాన్ని; ఆవహించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: ఆత్మోపాసనమే మీరు చేయతగినది. అన్య ధర్మం లేదు. నిత్యం ధర్మబుద్దితో పరబ్రహ్మను రక్షించుకొంటూ 
(ప్రవర్తించండి. ఆ విధం మీకు మంచి శుభాలను కలిగిస్తుంది. 


విశేషం: విప్ర= శబ్దంలో; వి- (ప్ర రెండక్షరాలూ శ్రేష్ట అన్న అర్థం కలిగించేవి. మహాశ్రేష్టుడని ఆ శబ్బార్థం. బ్రాహ్మణ అంటే 
(బ్రహ్మమునందు నిత్యాను సంధానం కలవాడు. (బ్రాహ్మణములన్న వేదశాఖ యున్నది. వేదమంత్రాలతో యజ్ఞ కర్మ లెట్టా 
చేయాలో చెప్పేవి. ఉపనిషత్తులు జ్ఞాన యోగ (ప్రతిపాదకాలు. బ్రాహ్మణాలు కర్మ (ప్రధానాలు, యజ్ఞవిషయకాలు. ఉపనిషత్తులు 
జ్ఞానప్రధానాలని ఒక వివరణ ఉన్నది. (బ్రాహ్మణులు (బ్రాహ్మణాల ప్రకారం యజ్ఞం చేయించే పురోహితులు; విప్రుడంటే దైవ 
- ఆత్మ దర్శనం కలవాడని (SEER) అర్థం. కనుక ఈ శబ్దాలు జాతి, గుణ వాచకాలు తప్ప కుల బోధకాలు కావని నేటి 


పండిత సంప్రదాయం. 


వ. బ్రాహ్మణ్యం బెల్ల వర్ణంబులకుం దారకంబు బ్రాహ్మాయైన శ్రీం దపస్వ్వాధ్యాయంబుల వెలుంగంజేయుం డనియె; 

నట్లు గావున రాజులకు బ్రహ్మ వచన పరిపాలనంబు ప్రధాన కర్తవ్యం బని చెప్పి వెండియు. 154 
ప్రతిపదార్థం: బ్రాహ్మణ్యంబు= (బ్రాహ్మణవర్లం; వర్లంబులకున్‌= కులాలకు; తారకంబు= తరింపచేసేది; బ్రాహ్మిఐన శ్రీన్‌= 
బ్రాహ్మణులయందున్న (బ్రహ్మ సంబంధమైన శక్తితో; తపః= తపస్సు; స్వాధ్యాయంబులన్‌= వేదాధ్యయనాదులను; వెలుంగన్‌= 
ప్రకాళించేటట్టు లోకాలకు వ్యాపించేటట్టు; చేయుండు+అనియెన్‌= చేయండని పల్కినాడు; కావునన్‌= కాబట్టి; రాజులకున్‌= 
ప్రభువులకు; బ్రహ్మవచన= (బ్రహ్మదేవుడిమాట; పరిపాలనంబు= ఆచరించటం; ప్రధాన= ముఖ్యమైన; కర్తవ్యంబు= చేయతగినపని. 
తాత్పర్యం: |బ్రాహ్మణవర్లం మిగిలిన వర్ణాలకు తారకం కనుక మీయందున్న ఆధ్యాత్మిక శక్తితో వేదాధ్యయనాదుల 
ఫలాన్ని లోకాలలో వ్యాపించేటట్టు చేయండి - అని బ్రహ్మ అన్నాడు. కాబట్టి బ్రహ్మ మాటను పాటించటం 

ళా! టు 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 203 
రాజులకు ముఖ్య కర్తవ్యం' అని చెప్పి ఇంకా. 


ఆ. అగ్ని నంట, హిమవదచలంబు€ గదలుప । గంగ గట్టవచ్చు( గాని, విప్ర 


రాజి. బరిభవింపరాదు; విప్రుల కొల్వు । కల్పవృక్ష సేవకరణి యధిప! 155 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అగ్ని= నిప్పును; అంటన్‌వచ్చున్‌= తాకవచ్చు; హిమవత్‌+అచలంబున్‌= మంచుకొండను; 

కదలుపన్‌వచ్చున్‌= కదల్చవచ్చు; గంగన్‌= నీటిని; కటన్‌ వచ్చున్‌= మూటకట్టవచ్చును; కాని; విప్రరాబిన్‌= (బ్రాహ్మణ సమూహాన్ని; 
[స్‌ అయ 

పరిభవింపన్‌ రాదు= అవమానించ కూడదు; విప్రుల కొల్వు= బ్రాహ్మణసేవ; కల్పవృక్షసేవ కరణి= కల్పవృక్షాన్ని పూజించటం 

వంటిది. 


తాత్సర్యం: నిప్పును తాకవచ్చును, హిమాలయాన్ని కదలించవచ్చును, గంగను మూటకట్టవచ్చును, కాని విప్రులను 
అవమానించరాదు. విప్రసేవ కల్పవృక్ష సేవ వలె ఫలదాయకం. 


విశేషం: అలం: ఉపమ. కల్పవృక్షం= కోర్కెలు తీర్చే దేవతా వృక్షం. 


వ. ఏ తద్విషయంబైనది శక్రశంబర సంవాదంబను నితిహాసంబు గలదు వినుము. శక్రుండు జటాసురనందనుండైన 
శంబరు కడకుంబోయి తదీయ గోష్టి నుండి, యతనితో, 'నీ వేమిట నున్నతిం బొంది యుందు?' వనిన నతం 
డతని కిట్లనియె. 156 


ప్రతిపదార్థం: ఏ తత్‌ విషయంబు+ఐనది= దీనికి సంబంధించినది; శక్ర= ఇంద్ర; శంబర= ఆ పేరు గల రాక్షసునియొక్క; 
సంవాదంబు= సంభాషణ; అను; ఇతిహాసంబు= పురాణ గాథ; కలదు= ఉన్నది; వినుము= ఆలింపుము; జటా+అసుర= 
జడలుకలవాడు కనుక ఆ పేరుతో (ప్రకాశించు; వాని యొక్క; నందనుండు+ఐన= కుమారుడైన; శంబరు కడకున్‌+పోయి= 
శంబరుడి చెంతకు వెళ్ళి; తదీయ గోష్టిన్‌+ఉండి= అతడితో చర్చిస్తూ ఉండి; అతనితోన్‌= ఆ శంబరుడితో; నీవు; ఏమిటన్‌= 
ఏ కారణంవల్ల; ఉన్నతిన్‌; పొంది+ఉందువు= గొప్పతనాన్ని వహించి ఉన్నావు; అనినన్‌= అని అడుగగా; అతండు= శంబరుడు; 
అతనికిన్‌= ఇం(ద్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: దీనికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది. ఇంద్రుడికీ జటాసురుడి కొడుకు శంబరుడికీ మధ్య నడచిన 
సంభాషణ. ఒకసారి ఇంద్రుడు శంబరుడి దగ్గరకు పోయి 'నీ వీ ఉన్నతి పొందటానికి కారణమేమి?” టని అడిగితే 
అత డన్నాడు. 


క. 'అలుకయు, నసూయయును, వి | ప్రలయెడ లే వనఘ! వారి బ్రోతుం గాతున్‌ 
సొలయం దదీయారాధన । ముల కట్టులు గావునన్‌ విభూతి వహింతున్‌. 157 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విప్రలయెడన్‌= (బ్రాహ్మణులయందు; అలుకయున్‌= కోపం; అసూయయును= 


ద్వేషం; లేవు; వారిన్‌= వారిని; ప్రోతున్‌= పోషిస్తాను; కాతున్‌= కాపాడుతాను; తదీయ= వారియొక్క; ఆరాధనములకున్‌= 
పూజలకు; సొలయన్‌= అలసిపోను; అట్టులుకావునన్‌= అందుచేత; విభూతిన్‌= ఐశ్వర్యాన్ని; వహింతున్‌= పొందుతాను. 


204 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నాకు (బ్రాహ్మణులపై కోపం, ద్వేషం లేకపోగా వారిసేవలో నేను విసిగిపోను. అలసిపోను. అందుకే నాకీ 
ఉన్నతి కలిగింది. 


వ. దేవాసుర యుద్దంబున విప్రానుగ్రహంబు దేవతల గెలిపెంచుట గని, మజ్జనకుండు సోమునితో 'భూమిసురులు 
మహానుభావులుగదే!' యనుటయు నమ్మహితాత్ముం డతని కిట్లను 'వారలు తపస్వ్వాధ్యాయ సిద్ధులై 
యుండుదురు. వారితెఅం గాకర్ణింపుము. 158 

ప్రతిపదార్థం: దేవ= దేవతల యొక్క; అసుర= రాక్షసుల యొక్క; యుద్దంబునన్‌= యుద్దంలో; వమిప్ర+అను(గ్రహంబు= 
విప్రుల దయ; దేవతలన్‌= దేవతలను; గెలిపించుట= గెలిపించటం; కని= చూచి; మత్‌= నా; జనకుండు= తండ్రి; 
సోమునితోన్‌= చంద్రుడితో; భూమిసురులు= (బ్రాహ్మణులు; మహానుభావులు కదే!= మహాత్ములు కదా!; అనుటయున్‌= 
అనగా; ఆ మహిత+ఆత్ముండు= ఆ మహానుభావుడు; అతనికిన్‌= అతడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; వారలు= 
వారు; తపః= తపస్సు; స్వ+అధ్యాయ= (తమ జాతికి విధించబడిన) వేద అధ్యయనం; సిద్దులు+ఐ= సిద్దించినవారై; 
ఉండుదురు= ఉంటారు; వారి తెజంగు= వారి విధానం; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: దేవతలకు రాక్షసులకు జరిగిన సంగ్రామంలో బ్రాహ్మణుల దయతో దేవతలు గెలిచారు. కనుక వారు 
మహానుభావులు కదా! అని నా తండ్రి చంద్రుడితో అంటే ఆయన అన్నాడు 'వారు తపస్సు నందు వేదాధ్యయనమునందు 
సిద్దులు కనుక వారి విషయం చెప్పుతాను వినుము”. 


ఆ. “అప్రవాసి యైన యవనీసురుని యుద్ద । శాలి గాని ధరణిపాలు నురగ 

ముల బిలాంధకారమున నడంచిన యట్లు | మెజియనీక భూమి మ్రింగు నండ్రు. 159 
ప్రతిపదార్థం: అ(ప్రవాసిఐన= దూరదేశంపోని; అవనీసురునిన్‌= (బ్రాహ్మణుడిని; యుద్దశాలికాని= యుద్దం చేయలేని; 
ధరణిపాలున్‌= రాజును; ఉరగములన్‌= పాపములను; బిల= బొక్కల; అంధకారమునన్‌= చీకటిలో; ఆడంచినఅట్టు= 
చంపినట్లు; మెజయనీక= ప్రకాశింపనీయక; భూమి= నేలతల్లి; 'మ్రింగును= కబళిస్తుంది; అండ్రు= అంటారు. 
తాత్పర్యం: విద్యార్దనకై దూరదేశం పోని బ్రాహ్మణుడిని, యుద్దవిద్యావేత్త కాని రాజును క్రీర్తిపొందనివ్వక భూదేవి 
కబళిస్తుందంటారు. ఎట్టాగంటే పాములను బొక్కలలోనే చంపినట్టు, 


విశేషం: అలం: ఉపమ. 


క. దాని నెటింగి, గృహంబున, | మానిత మగు చదువునందు మనసు గొలుప కెం 
దేని. జని చదువుదురు శ్రుతు | లానంత్యమునకు( దపస్వు లగుదురు విఫ్రుల్‌. 160 


చదువునందున్‌= విద్యలో; మనసు కొలుపక= మనస్సును పెట్టక; విప్రులు; ఎందేనిన్‌= ఎక్కడికైనా; చని= వెళ్ళి; చదువుదురు= 
చదువుకొంటారు; (శుతులు= వేదాలు; ఆనంత్యమునకున్‌= జీవిత చరమ దశలో; తపస్వులు= తపస్సు చేసుకొనేవారు; 
అగుదురు= జౌతారు. 


ప్రతిపదార్థం: దానిన్‌= పై దృష్టాంతం; ఎజింగి= తెలిసి; గృహంబునన్‌= ఇంట్లో; మానితము+అగు= గౌరవించతగిన; 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 205 


తాత్సర్యం: బ్రాహ్మణులు పై దృష్టాంతం తెలిసి, ఇంట్లో విద్య ఉన్నా లేదని బయట దూరదేశాలకు పోయి వేదాలు 
చదువుకొని చివరకు తపస్సు చేస్తారు. ఇది బ్రాహ్మణ కర్మ. 


వ. కావున వారలు సర్వాధికులు; వారల యెడ బహుమానావమానంబు లెట్టివారికి శుభాశుభంబుల 
నొందించుటకు సందియంబు లే 'దనిన సోముని వాక్యంబులు పాటించి మజ్జనకుండు విప్రజనంబులం 
బూజించి తేజిష్టుం డయ్యె; నేనుం దదాచారంబునం బెంపువడసితి' నని పలుకుటయు నయ్యసురేంద్రుని 
వచనంబు లూంది, సురేంద్రుండు భూసురులకుం బరితోషంబు గావించి సవిశేష సమున్నతిం బొందె 'నని 
చెప్పిన విని గాంగేయునితో( గౌంతేయాగ్రజుం 'డపూర్వ చిరసమాశ్రిత దూరాగతులలోన, నధికతమం బగు 
పాత్రం బెవ్వ?” రని యడిగిన, నప్పుడమిటేనికి నప్పురుషవరుం డిట్లనియె. 161 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; వారలు= విప్రులు; సర్వ+అధికులు= అందరికంటె గొప్పవారు; వారల+ఎడన్‌= వారి 
విషయంలో; బహుమాన= గౌరవం; అవమానంబులు= అగారవాలు; ఎట్టివారికిన్‌= ఎంతటివారికైనా; శుభ+అశుభంబులను= 
మేలు కీళ్ళను; ఒందించుటకున్‌= పొందించటానికి; సందియంబు లేదు= సందేహం లేదు; అనిన= అని పల్కిన; సోముని= 
చంద్రుడి; వాక్యంబులు= మాటలు; పాటించి= అనుసరించి; మత్‌= నా; జనకుండు= తండ్రి; విప్రజనంబులన్‌+పూజించి= 
బ్రాహ్మణులను పూజించి, తేజిష్ణుండు= తేజోవంతుడు; అయ్యెన్‌= అయినాడు; నేనున్‌= నేనుకూడా; తత్‌= ఆ; ఆచారంబునన్‌= 
ఆచారంతో; పెంపు= ఆధిక్యం; పడసితిన్‌= పొందాను; అనిపల్కుటయున్‌= అని పలుకగా; ఆ+అసుర+ఇంద్రుని= ఆ రాక్షస 
రాజుయొక్క; వచనంబులు= మాటలు; ఊంది= పట్టుకొని; సుర+ఇం(ద్రుండు= దేవరాజు; భూ+సురులకున్‌= (బ్రాహ్మణులకు; 
పరితోషంబు= సంతోషం; కావించి= చేసి; సవిశేష= విశేషమైన; సమున్నతిన్‌= జొన్నత్యాన్ని; పొందెన్‌+అని; చెప్పినన్‌ విని; 
గాంగేయునితోన్‌= గంగా పుత్రుడితో; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి కుమారులలో పెద్దవాడు ధర్మరాజు; అపూర్వ 
చిరసమా(్రిత దూర+ఆగతులలోనన్‌= (కొత్తవారు, చాలాకాలం నుండి తన్నాశ్రయించిఉన్నవారు, దూర(ప్రాంతాలనుండి 
వచ్చినవారిలో; అధికతమంబు= మిక్కిలి గొప్ప; అగు; పాత్రంబు= యోగ్యుడు; ఎవ్వరు+అని+అడిగినన్‌; ఆ పుడమి టేనికిన్‌= 
ఆ మహీవల్లభునికి, ధర్మజునకు; ఆ పురుషవరుండు= పురుష శ్రేష్టుడు - భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టన్నాడు. 
తాత్సర్యం: కాబట్టి వారందరి కంటె గొప్పవారు. వారిని అగౌరవిస్తే కీడూ; గౌరవిస్తే మేలూ జరుగుతాయి. 
ఇందులో సందేహం లేదన్న చంద్రుడి మాటలు పాటించి మాతండ్రి తేజస్వంతుడయ్యాడు. నేనూ అదే ఆచారం 
పాటించి ఉన్నతిని పొందాను. ఆ మాటలు విని ఇంద్రుడు కూడా అదే విధంగా చేసి విశిష్టమైన ఉన్నతిని పొందాడు” 
అని చెప్పితే విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. (క్రొత్తవారూ, చాలాకాలం తన్ను ఆశ్రయించి ఉన్నవారు, 
దూరదేశం నుండి వచ్చినవారూ వీరిలో ఎవరు ఉత్తములు?” అని అడుగగా భీష్ము డంటున్నాడు. 


క *“చెలులుం జుట్టలు, సంబం । ధులు, బుత్విజులునుం బురోహితులు(, దగు పాత్రం 


బులు, హింసా క్రోధేర్నా శ ! దులు లేని జనంబు లైన దురితవిదూరా! 162 


ప్రతిపదార్థం: దురిత= పాపానికి; విదూరా!= చాలా దూరాన ఉన్నవాడా!; చెలులున్‌= స్నేహితులు; చుట్టలు= చుట్టాలు; 
సంబంధులు= సంబంధించినవారు, వియ్యమందినవారు; బుత్విజులునున్‌= యజ్ఞం చేయించే; బ్రాహ్మణులు; పురోహితులున్‌= 
పురోహితులున్నూ; తగు= తగిన; పాత్రంబులు= యోగ్యులు; హింసా= జీవహింస; [కోధ= కోపం; ఈర్ష్య= అసూయ; 
ఆదులు= మొదలైనవి; లేని= లేనట్టి; జనంబులు= మనుజులు; ఐనన్‌= అయితే. 


206 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పాపం లేనివాడా! ఈర్ష్య, అసూయ మొదలైనవి లేనివారు అయితే, స్నేహితులు, చుట్టాలు, 
సంబంధించినవారు, బుత్విజులు, పురోహితులు తగిన యోగ్యులు. 


విశేషం: పురః= రాబోయే; హితుడు= హితాన్ని సూచించేవాడు. అతిప్రాచీన కాలంలో పురోహితుడు మన మానవ లోకానికి 
రాబోయే మంచిచెడులు సూచించేవాడు. అతడు దైవానికీ, లోకానికీ వంతెనగా ఉండి దేవతలకు రాయబారిగా ఉండేవాడట! 
ధ్యానంలో దేవతలు చెప్పిన విషయాలను లోకానికి చెప్పేవాడట! లోకం ఆ మాటను పాటించి నడుచుకొనేదట. తరువాతి 
కాలంలో వారు రాజునకు మంత్రులై రాజ్యానికి కలిగే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన ఆపదలు తొలగించే వారట! 
- అని రాజనీతి (గ్రంథాలలో చెప్పబడింది. 


క, దూరాగతులు, నపూర్వులుం గౌరవకులముఖ్య! పూజ గనుటకు నర్దుల్‌; 

సారాచారము విద్యా । గౌరవముం గలుగ జూపు కరణీయ మగున్‌. 163 
ప్రతిపదార్థం: కౌరవకుల ముఖ్య!= కురుకులంలో శ్రేష్టుడా!; దూర+ఆగతులు= దూరంనుండి వచ్చినవారు; అపూర్వులు= 
ముందు రానివారు; పూజన్‌=పూజను; కనుటకున్‌= పొందటానికి; అర్హుల్‌= తగినవారు; సార= అర్థవంతమైన; ఆచారము= 


ఆచరణ, కర్మ; విద్యాగౌరవమున్‌= గొప్ప విద్యావేత్త అనే మర్యాద; కలుగన్‌= కలవారయితే; చూపు= దర్శనం; కరణీయము= 
చేయతగింది; అగున్‌= జౌతుంది. 


తాత్సర్యం: దూరం నుండి వచ్చినవారు ఇంతకుముందు తెలియనివారూ - పూజార్హులెప్తుడౌతారంటే వారు 
మంచి ఆచారవంతులు, విద్యావంతు లైతే అప్పుడు. 


విశేషం: చూపు. అన్నచోట కొన్ని ప్రతులలో పూజ అని ఉన్నది. ఈ పాఠమే బాగుంది. అర్ధం సులభంగా కుదురుతుంది. 


క ఈ మూండు తెటింగుల జను । లే మెయి జూచినను నశుచు లేనియు( బాత్ర 

శ్రీ మహితుల నిజభృత్య । సోమము జీవనము నడపి చుమ్మీ యీగుల్‌.' 164 
ప్రతిపదార్థం: ఈ; మూండు తెజంగుల జనులు= మూడు రకాల మనుజులు; ఏమెయిన్‌= ఏ విధంగా; చూచినను= 
చూచినప్పటికి; అశుచులు= శుచిత్వం లేనివారు; ఏనియున్‌= అయినా; పా(త్రశ్రీ= యోగ్య సంపదచేత; మహితులు+అ= 
గొప్పవారే; నిజ= తనయొక్క; భృత్య= సేవకుల; స్తోమము= సమూహం; జీవనము= (బ్రతుకు; నడపి= గడపి; చుమ్మీ= సుమా; 
-ఈగుల్‌= దానాలు. 
తాత్సర్యం: అపూర్వ చిరసమా(్రిత దూరాగతు లన్న మూడు రకాల జనులు ఏ విధంగా చూచినా అశుచులైనా, 
దానార్హులే. కాని, ఇందులో ఒక రహస్యమున్నది. నీ సేవకుల (బ్రతుకు తెరువు చక్కగా గడపిన తరువాతే 
దానధర్మాలు చేయాలి సుమా! 


క. అనిన విని ధర్మసుతు. డి | ట్లను శంతనుసుతునితోడ 'నఘకోటికి నె 
ల్లను మూలము వనితల య । జ్ఞనముల తెఅం గెటు(గ( జెప్పు చాతుర్యనిధీ'! 165 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధర్మసుతుండు= యముడి కుమారుడు; శంతను సుతుని తోడన్‌= శంతనుడి కుమారుడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; చాతుర్యనిధీ!= నేర్పు కలవాడా!; అఘ= పాపాల; కోటికిన్‌= సమూహం; ఎల్లను= 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 207 


మొత్తానికి; మూలము= వేరు, ప్రధాన కారణం; వనితల= 'ప్రీలే; ఆ+జనముల= ఆ స్త్రీల; తెబుంగు= పద్దతి; ఎణు(గన్‌= 
తెలిసేటట్సు; చెప్పు= వివరించుము. 

తాత్పర్యం: తరువాత ధర్మరాజు మరొక విషయం (ప్రశ్నిస్తున్నాడు. 'పాపాలన్నిటికి మూలం (స్రీలంటారు. వారి 
సంగతి చెప్పుము. నీవు చెప్పటంలో చాలా నేర్పు కలవాడవు కదా? 


నారద పంచచూడా సంవాదంబను నితిహాసము (సం.13-38-1) 


వ. అనుటయు నతం డతని కిట్లనియె; “అతివలు నీ చెప్పినట్టివార; దీనికి నారద పంచ చూడా సంవాదం 
బనంబర(గు నితిహాసంబు గలదు; వనితా స్వభావ విషయంబయి యుండు; దాని నాకర్ణింపుము. దేవ 
మునివరుం డగు నారదుం డెందునుం జరించుచుండి పంచచూడ యను నచ్చరలేమ నొక్కెడం గాంచి.166 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్లు అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; అతివలు= స్రీలు; నీ చెప్పినట్టివారు+అ= నీవెట్టా చెప్పావో అట్లాంటివారే; దీనికిన్‌; నారద పంచచూడా సంవాదంబు 
అనన్‌+పరంగు; ఇతిహాసంబు= చరిత్ర; కలదు; వనితా= స్త్రీల యొక్క; స్వభావ విషయంబు= స్వభావానికి సంబంధించినది; 
అయి+ఉండున్‌= కలదైఉన్నది; దానిన్‌; ఆకర్లింపుము= వినుము; దేవముని వరుండు+అగునారదుండు= దేవతాముని ్రేష్ణుడైన 
నారదుడు; (మునులలో దేవతా మునులు, మానవ మునులని భేదమున్నది, నారదుడు దేవముని) ఎందునున్‌+చరించుచుండి; 
పంచచూడయను; అచ్చరలేమన్‌= అప్పరః కాంతను; ఒక్క+ఎడన్‌= ఒకచోట; కాంచి= చూచి. 


తాత్సర్యం: అనగా విని భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. “నీవు చెప్పినట్లే స్త్రీలు అట్లాంటివారే. పూర్వం 
నారదుడు ఒక అప్పురసను - పంచచూడను చూచి అడిగి తెలుసుకొన్న కథ ఉన్నది. అది (స్త్రీల స్వభావాన్ని 
వ్యాఖ్యానించేది. ఆ కథను చెప్పుతాను వినుము. దేవబుషి (్రేష్టుడైన నారదుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండి 
ఒకచోట పంచచూడ అనే అప్పరసను చూచి. 


విశేషం: పంచచూడ= అయిదు తలకొప్పులు కలది. ప్రాచీనకాలశిల్పాలలో ఈ కొప్పులు మనం చూడగలం. 


క “ఏ నొక్కటి యడిగెద( జెపు | మా నళినదళాక్షి! యనుడు మా కొలందుల ప 

ల్మెన సదుత్తర మిచ్చెద | నానతి యి “మ్మనియె నది ప్రియం బెసంగంగన్‌. 167 
ప్రతిపదార్థం: నళిన= తామర పువ్వు; దళ= రేకువంటి; అక్షి!:= నేత్రాలు కలదానా!; ఏను= నేను; ఒక్కటి= ఒక సంగతి; 
అడిగెదన్‌= |ప్రశ్నిస్తాను; చెపుమా= సమాధానం చెప్పుము; అనుడున్‌= అనగా; అది= ఆ అప్పరస; ప్రియంబు= (ప్రేమ, గౌరవం; 
ఎసంగంగన్‌= అతిశయించగా; మా కొలయయల= మాకు తగిన; పల్కు= మాట; ఐనన్‌= అయితే; సత్‌+ఉత్తరము= సరియైన 
సమాధానం; _ ఇచ్చెదన్‌= ఇస్తాను; ఆనతి ఇమ్ము= ఆనతివ్వండి; అనియెన్‌= అన్నది. 
తాత్సర్యం: నారదు డామెతో అంటున్నాడు. 'నళినదళాక్షీ! నే నొకటి అడుగుతాను చెప్పుము” అని అంటే ఆమె 
అన్నది 'మీ రడిగేమాట మా బోటివాళ్ళకు తెలిసేదయితే తప్పక సమాధాన మిస్తాను' అని భక్తితో అన్నది. 


నిశేషం: అడిగింది దేవముని కనుక “ప్రియంబెస(గంగన్‌' మాకొల(దుల పల్కు" - అని కవి వ్రాయటం ఆమె భక్తి 
వినయాలను సూచిస్తాయి. 


208 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనుటయు నతండు. 168 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతో; అతండు= నారదుడు; 
తాత్సర్యం: అటా అనగా నారదుడు. 
Se] 
క, “వనితా స్వభావ మిట్టిది । యని తెలియం జెప్పు 'మనుడు, నల్ల నగుచు న 
వ్వనిత' తగునయ్య! వనితకు । వనితల దుశ్చేష్టితములు వాక్రువ్వంగన్‌.” 169 


ప్రతిపదార్థం: వనితా= (స్తీ యొక్క; స్వభావము= సహజమైన లక్షణం; ఇట్టిది= ఇట్టాంటిది; అని; తెలియన్‌= స్పష్టంగా; 
చెప్తుము= చెప్పుము; అనుడున్‌= అంటే; అల్లన్‌= నెమ్మదిగా; నగుచున్‌= నవ్వుతూ; ఆ వనిత= ఆ పంచచూడ; వనితల= 
స్ర్తీల; దుస్‌+చేష్టితములు= చెడ్డచేష్టలు; వనితకున్‌= స్త్రీకి; వాక్రువ్వంగన్‌= చెప్పటం; తగున్‌+అయ్య!= అయ్యా! ఏం న్యాయం? 
తాత్సర్యం: స్త స్వభావం ఇట్లాంటిదని చెప్పుము అన్నాడు నారదుడు. ఆమె నవ్వి [ స్వభావంలో దుర్లక్షణాలను 
స్త్రీగా నే నెట్టా చెప్పేది? అది న్యాయం కాదు కదా! 


క. అనిన విని, 'నిక్క మాడిన, । విను, త ప్పించుకయు లేదు; వివరింపు నిజం) 

బని ముని పల్కిన, నయ్యం । గన యతనికి నిట్టు లనియె. గౌరవముఖ్యూ! 170 
ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని= నారదుడు ఆలకించి; నిక్కము= సత్యం; ఆడినన్‌= చెప్పితే; విను; తప్పు= దోషం; 
ఇంచుకయున్‌= కొంచెంకూడా; లేదు; నిజంబున్‌= సత్యం; వివరింపు= చెప్పుము; అని; ముని= నారదుడు; పల్కినన్‌= అనగా; 


ఆ+అంగన= ఆ (స్తీ; కౌరవముఖ్యా!= కురువంశంలో ముఖ్యమైనవాడా!; అతనికిన్‌= నారదుడితో; ఇట్టులు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: ధర్మరాజా! పంచచూడ పలికిన మాటలు విని నారదుడు నిజం చెప్పితే పాపం ఆవంతకూడా రాదు. 
నిజం చెప్పుము” అని అన్నాడు. అతడితో ఆమె ఇట్లా అన్నది. 


వ. “స్తీ స్వభావంబులు నీ వెటుంగని యవి లేవు, ఐనను జెప్పెద నవధరింపుము. 171 


(6 


ప్రతిపదార్థం: స్తీ స్వభావంబులు; నీవు; ఎణుంగని యవి= తెలియనివి; లేవు; ఐననున్‌= అయినా; చెప్పెదన్‌; అవధరింపుము= 
శ్రద్దగా వినుము. 


తాత్సర్యం: స్త్రీల స్వభావాలు నీకు తెలియనివి లేవు. అయినా చెప్పుతాను వినుము. 
విశేషం: నారదుడిపై నున్న మర్యాదకొరకు అన్నమాట లివి. ఆమె వినయ స్వభావాన్ని తెలుపుతున్నవి. 


క. కులమును, సమ్మాన్యతయును । గలిగి, యొరుని భార్య యైన గౌరవలీలన్‌ 
మెలంగుచు వెలి. జరియించున్‌ । లలన వలసినట్ల యే మనం గల దనఘా! 172 


ప్రతిపదార్థం: అనఘా!= పాపం లేనివాడా!; కులమును= సత్కులం; సమ్మాన్యతయును= గౌరవం; కలిగి= ఉండి; 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 209 


ఒరునిభార్య ఐనన్‌= మరొకడి భార్య అయినా; గౌరవలీలన్‌= మర్యాద పద్దతిగా; మెలంగుచున్‌= (ప్రవర్తిస్తూ; లలన= స్త్రీ 
వలసినట్టు= ఇష్టం వచ్చినట్లు; వెలిన్‌= బయట; చరియించున్‌= తిరుగుతుంది; ఏమి+అనన్‌+కలదు?= అనటాని కేమున్నది? 


తాత్పర్యం: సత్కులం, గౌరవమర్యాద లుండి మరొకడి భార్య అయి కూడా గౌరవంతో ఉంటూనే బయట 
తిరుగుళ్ళు తిరుగుతుంది (స్తీ. ఇంకా అనటాని కేముంది స్వామీ!" 


వ. అని పల్కి వెండియు. 173 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 


సీ. “యోషిజ్జనంబులు దోషంబులకు నెల్ల । మూలంబు; వారల నేల చెప్ప 
నడిగితి గానం గన్నంత సెప్పెద విను, । పురుషులమేలిమి పొలంతు లెటుయగ; 
రదిగాక నిర్లజ్ఞలై కుత్సితుల భజి । యింతురు కదిసినయంతం జేసి, 
వర్ణనీయులు లేరు వారల కెవ్వరు | దండభీతిన పాడి దప్పకునికి, 


తే. యగ్ని కాష్టముల మహాంబుధి యేటుల । నంతకుండు భూతసంతతులను 
వనజముఖులు పురుషులను దృష్తి బొందుట । గలుగదండ్రు కోవిదులు మునీంద్ర! 174 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్ర!= ముని ముఖ్యుడా!; యోషిత్‌+జనంబులు= స్త్రీలు; దోషంబులకున్‌+ ఎల్లన్‌= అన్ని తప్పులకు; 
మూలంబు= స్థానం; వారలను= వారిని గురించి; ఏల చెప్పన్‌?= చెప్పేదేముంది?; అడిగితికానన్‌= అడిగావు కనుక; 
కన్న+అంత= తెలిసినంత; చెప్పెదన్‌= చెప్పుతాను; విను; పురుషుల= మగవారి; మేలిమి= మంచి; పొలంతులు= స్త్రీలు; ఎయి( 
గరు= తెలియలేరు; అదిగాక= అంతేకాక; కుత్సితులన్‌= కుచ్చితం కలవారిని; నిర్‌+లజ్ఞలు+ఐ= సిగ్గుమాలినవారై; 
కదిసిన+అంతన్‌+చేసి= సమీపించినంత మా(త్రంచేత; భజియింతురు= పొందుదురు; వారలకున్‌= వారికి; ఎవ్వరు= ఎవరు 
కూడా; వర్జనీయులు= విసర్జింప తగ్గ వారు; లేరు; దండభీతిన= దండనభయంచేతనే; పాడి= న్యాయం; తప్పక= తప్పకుండా; 
ఉనికి= ఉండటం; కాష్ట్రములన్‌= కట్టెలతో; అగ్ని= నిప్పు; మహా+అంబుధి= పెద్దసము(ద్రం; ఏజులన్‌= ఏర్లతో; భూత= జీవుల; 
సంతతులను= సమూహంతో; అంతకుండు= మృత్యుదేవత; వనజముఖులు= పద్మంవంటి ముఖం కలవారు-ప్రీలు; పురుషులను 
పురుషులతో; తృప్తిన్‌+పొందుట= సంతృప్తి చెందటం; కలుగదు= కుదరదు; అని; కోవిదులు= పండితులు; అం(డ్రు= 
అంటారు. 


తాత్పర్యం: మునీంద్రా! స్త్రీలు సర్వదోషాలకు మూలం. వారిని గురించి చెప్పటం దేనికి? అడిగావు కనుక 
తెలిసినంత చెప్పుతాను. పురుషులలోని గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు. అంతేకాక సిగ్గులేకుండా దగ్గరకు వచ్చిన 
కుత్సిత స్వభావులను కూడా వదలిపెట్టరు. శిక్షపడుతుందనే భయం కనుక లేకపోతే వాళ్ళకు పరిత్యబించ తగ్గ 
వారెవ్వరూ లేరు. ఏ విధంగా నిప్పు కట్టెలతో, సముద్రం నదులతో, మృత్యువు జీవులతో తృప్తి పడదో అదే విధంగా 
స్రీలు పురుషులతో తృప్తి పడరు. 
క. కల దొక రహస్య గోపన । మలఘుమతీ! వినుము పురుషు నన్యుం గనినం 

బొలంతులకు, నేమి సెప్పుదు.? | గలుగు. బదను తోడి కళలు గామగ్భహమునన్‌' 175 


210 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అలఘు= గొప్ప; మతీ!= మనస్సు కలవాడా! ఒక; రహస్యగోపనము= దాచదగిన రహస్యం; కలదు= ఉన్నది; 
వినుము= జాగ్రత్తగా వినుము; అన్యున్‌= మరొక (భర్తకాక); పురుషున్‌= మగవాడిని; కనినన్‌= చూస్తే; ఏమి చెప్పుదున్‌= ఏం 
చెప్పేది; పొలంతులకున్‌= స్రీలకు; కామగృహమునన్‌= యోనిలోపల; పదను= తడి; తోడి= తడితో; కళలు= కామ వాంఛలు, 
కలుగున్‌= ఏర్పడుతాయి. 

తాత్పర్యం: మహామనస్వీ! వినుము. ఒక రహస్య మున్నది. బైటకు చెప్పరానిది. అయినా నీకు చెప్పుతున్నాను. 
పరపురుషుడిని చూస్తే స్త్రీకి యోని ఆ(ర్రమౌతుంది. ఇం కేం చెప్పేది? 


వ. అని వెండియు. 176 


తాత్సర్యం: అని ఇంకా. 


క. 'కుడుచుట, కట్టుట, పూయుట । తొడుగుటయును, వివిధ ధనతతులు గూడుట, యె 
క్కుడు వేడ్మసేయం జాలవు | పడతతికి. బరపురుషుం గవయంబాలజుట వోలెన్‌.' 177 


ప్రతిపదార్థం: పడంతికిన్‌= (స్త్రీకి; పరపురుషున్‌= ఇతరుడైన మగవాడిని; కవయన్‌= పొందటానికి; పాటుట= పరుగెత్తటం; 
పోలెన్‌= వలె; కుడుచుట= తినటం; కట్టుట= వస్రధారణం; పూయుట= గంధం మొదలైనవి పూసికొనటం; తొడుగుటయును= 
నగలు మొదలైనవి ధరించటం; వివిధ= అనేక; ధనతతులు= ధనరాసులు; కూడుట= లభించటం; ఎక్కుడు= ఎక్కువ; 
వేడ్కన్‌= సంతోషాన్ని; చేయన్‌+చాలవు= కలిగించలేవు. 


తాత్పర్యం: పరపురుషులతో వ్యభిచరించటంమీద ఉన్నంత ప్రీతి స్త్రీకి తినటం, బట్టలు వేసికొనటం, నగలు 
పెట్టుకొనటం, డబ్బు కూడబెట్టుకొనటం మీద కూడా ఉండదు. 


వ. అని చెప్పిన విని నారదుండు 'నిజంబు పల్మితని పంచచూడ ననిపి నిజేచ్చం జనియె' నని చెప్పిన విని, 
ధర్మజుండు 'సుందరీ జనంబుల( గాచు తెఅం గెటింగింపవే యని యడిగిన, నాపగాతనూజుం డతని కిట్లను 
“వారు మయశంబరాది మాయలం గడచిన మతకంబులు గలిగి నిరూపింపరాక యుండుదురు; అది యునుం 
గాక వేటొక్క విశేషం బాకర్ణింపుము. 178 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌; విని; నారదుండు; నిజంబు పల్కితి+అని= నిజం చెప్పావని; పంచచూడను; అనిపి= పంపి; 
నిజ+ఇచ్చన్‌= తనకిష్టం వచ్చిన చోటికి; చనియెన్‌= పోయాడు; అని చెప్పినన్‌ విని ధర్మజుండు; సుందరీ జనంబులన్‌= స్త్రీల 
సమూహాన్ని; కాచు= రక్షించు; తెజంగు= విధానం; ఎటింగింపవే= చెప్పవే; అని అడిగినన్‌= అని అడుగగా; ఆపగా 
తనూజుండు= గంగానది కొడుకు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌; వారు= (స్త్రీలు; మయ, శంబర+ఆది= మయుడు, 
శంబరుడు మొదలైన వారి; మాయలన్‌= మాయలను; కడచిన= అతి(క్రమించిన; మతకంబులు= మాయలు; కలిగి; నిరూపింపన్‌ 
రాక= ఇది యని చెప్పటానికి వీలు లేకుండా; ఉండుదురు= ఉంటారు; అదియునుంగాక= అంతేకాక; వేరొక్క విశేషంబు= 
మరొక్క సంగతి; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: అని చెప్పగా నారదుడు పంచచూడతో చాలా యథార్థం చెప్పావని మెచ్చుకొని ఆమెను పంపి తాను 
ఇష్టం వచ్చిన చోటికి పోయా'డని చెప్పగా ధర్మ రాజన్నాడు. “ఈ ఆడవాళ్ళను ఎట్లా కాపాడుకొనాలో చెప్పు'మన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 211 


దానికి భీష్ము డన్నాడు 'వారు మయశంబరాది రాక్షసుల మాయలకంటి మించిన మాయలు కలవారు. వారి 
మాయలు ఇట్లాంటి వని నిరూపించటం కష్టం. అదీ కాక మరొక్క విశేషం చెప్పుతాను వినుము. 


తే. తొల్లి నిర్జీషచిత్తత నెల్ల జనులు | వలచినప్పుడ దేవత్వ వైభవంబు 

నొంద జాలి యుండుదురు మాయోపయుక్తి । వనితలకు లేక, సాధ్వులై యునికి( జేసి. 179 
ప్రతిపదార్థం: వనితలకున్‌= (స్త్రీలకు; మాయా= మాయామర్మాల; ఉపయుక్తిన్‌= కలిగి ఉండటం; లేక; సాధ్వులై= సాధు 
స్వభావలై; ఉనికిన్‌+చేసి= ఉన్నందువలన, తొల్లి= పూర్వం; నిర్జోషచిత్తతన్‌= దోషం లేని మనస్సుతో; ఎల్లన్‌ జనులు= 
మనుషులంతా; వలచినప్పుడు+అ= కావలసినప్పుడే; దేవత్వవైభవంబున్‌= దివ్యవైభవాన్ని; ఒందన్‌= పొందగా; చాలి= సమర్ధులై; 
ఉండుదురు= ఉంటారు. 
తాత్సర్యం: పూర్వం స్త్రీలు సాధువులై పవిత్రలై ఉండేవారు. వారికి మాయా మర్మాలు లేని ఆ రోజులలో 
పురుషులంతా కావలసినప్పుడు దైవత్వాన్ని పొందేవారు. వారి మనస్సులు పవిత్రంగా ఉండేవి కనుక. 


వ. దానికి దివిజులు అసూయాగ్రస్తులై కమలయోనిం గానం జని నిజచిత్త ప్రకారం బెజింగించిన, నతం డతివల 
మాయావతులం గావించి, వారికి. గామం బగ్గలంబుగాం జేసినం; బురుషులు వారి చిక్కులంబడి రోషాది 


దుర్గుణ దూషితు లగుటం జేసి విగతానుభావు లైరి; దేవతలును బ్రియం బందిరి; అట్లు గావున. 180 
ప్రతిపదార్థం: దానికిన్‌= పురుషుల కా దైవత్వశక్తి కలగటం వలన; దివిజులు= దేవతలు; అసూయా+గ్రస్తులు= అసూయ 
భావంతో (మింగబడినవారై; కమలయోనిన్‌= పద్మంలో పుట్టిన (బ్రహ్మను; కానన్‌= చూడటానికి; చని= పోయి; నిజ= తమ; 
చిత్త= మనస్సులలోని; ప్రకారంబు= ఆలోచన; ఎటీింగించినన్‌= తెలుపగా; అతండు= (బ్రహ్మ; అతివలను= (స్త్రీలను; 
మాయావతులన్‌= మాయలు నేర్చిన వారినిగా; కావించి= చేసి; వారికిన్‌; కామంబు; అగ్గలంబు= ఎక్కువ; చేసినన్‌= చేయగా; 
పురుషులు= మగవారు; వారి= (స్త్రీల; చిక్కులన్‌= వలలో; పడి= చిక్కి; రోష+ఆది= రోషం మొదలైన; దుర్గుణ= చెడ్డగుణాలచేత; 
దూషితులు= కలుషితులు; అగుటన్‌+చేసి= అయినందువలన; విగత= పోయిన; అనుభావులు= మాహాత్మ్యం కలవారు; ఐరి= 
ఐనారు; దేవతలును= దేవతలూ; ప్రియంబు= సంతోషం; అందిరి= పొందారు; అట్టు+కావునన్‌= ఆకారణంవల్ల; 


తాత్సర్యం: దానికి దేవతలు అసూయపడి (బ్రహ్మ దగ్గరకు పోయి తమ మనసులలోని మాట చెప్పగా ఆయన 
స్త్రీలను మాయలు కలవారినిగా చేసి వారికి కామం హెచ్చుగా కల్గించాడు. దానితో పురుషులు వారి వలలో 
చిక్కుపడి కోపాది భావాలకు లోనై తమలో ఉన్న ఆ పూర్వపు ప్రభావం పోగొట్టుకొన్నారు. దేవతలు కూడా 
సంతోషించారు. 
క. వనితలు మాయావిను లై । యనిరూపిత చిత్తవృత్తి నంచిత రక్షం 

బనువడ కుండుదు; రైనను । వినినది కథయొకటి నీకు వినిపింతు€ దగన్‌. 181 
ప్రతిపదార్థం: వనితలు= (స్రీలు; మాయావినులు+ఐ= మాయలు కలవారై; అనిరూపిత= నిరూపించరాని; చిత్తవృత్తిన్‌= 


మనస్సులోని తలంపులతో; అంచిత= మంచి; రక్షన్‌= కట్టుదిట్టాలలో; పనుపడక= లోబడక; ఉండుదురు= ఉంటారు; 
ఐననున్‌= అయినప్పటికి; వినినది= నేను విన్నది; కథ+ఒకటి= ఒకకథ; నీకున్‌; తగన్‌= చక్కగా; వినిపింతున్‌= వినిపిస్తాను. 


212 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: స్రీలు మాయలు కలవారు కనుక వారి మనస్సులోని ఆలోచనలు పసికట్టి అరికట్టటం కష్టం. ఐనా నేను 
విన్న కథ నొకదాన్ని వినిపిస్తాను వినుము. 


దేవశర్మయను మునివరు భార్య రుచి యనుదాని చరిత్రము (సం.13-40-1) 


వ. దేవశర్మ యను మునిభార్య రుచి యను నంగన సర్వాంగ సుందరియై యుండు(; దదీయ రూపాతిశయంబు 

దేవగంధర్వాదులకును లోచనీయంబు. 182 
ప్రతిపదార్థం: దేవశర్మ అను ముని భార్య; రుచి= రుచిఅనేపేరుగల (లావణ్యం, కాంతి కలదని అర్థం); అంగన= స్తీ; 
సర్వ+అంగసుందరిఐ= అన్ని అంగాలు అందంగా ఉన్నదై; ఉండున్‌= ఉన్నది; తదీయ= ఆమెయొక్క; రూప+అతిశయంబు= 


అందముయొక్క; ఆధిక్యం= అతిశయం; దేవ= దేవతలు; గంధర్వ= గంధర్వులు; ఆదులకును= మొదలైనవారికి; లోచనీయంబు= 
చూడదగింది. 


తాత్సర్యం: దేవశర్మ అని ఒక ముని. అతని భార్య రుచి. ఆమె సర్వాంగసుందరి. ఆమె రూపలావణ్యం 
దేవగంధర్వాదులకు కూడా వాంఛింప తగ్గది. 


క. అతడొక నాండొక యెడ కొక । క్రతువున కుపదర్శనంబు గావింపంగం బో 

వు తలంపు పుట్టి, వికస । న్మతి యగు తన శిష్యు విపులనామకుని( దగన్‌. 183 
ప్రతిపదార్థం: అతండు= దేవశర్మ; ఒకనాండు; ఒక ఎడకున్‌= ఒకచోటికి; ఒక (క్రతువునకున్‌= ఒక యజ్ఞానికి; ఉపదర్శనంబు= 
యాజకత్వం - పురోహితత్వం; కావింప(గన్‌= చేయటానికి; పోవు= వెళ్ళే; తలంపు= ఆలోచన; పుట్టి= కలిగి; వికసత్‌+మతి= 
పరిపక్వమైన మనస్సు కలవాడు; అగు= అయిన; తన; శిష్యున్‌; విపుల నామకునిన్‌= విపులుడు అనే పేరుగల వాడిని; తగన్‌= 
చక్కగా. (తరువాతి వచనంతో అన్వయం) 


తాత్సర్యం: ఒకసారి దేవశర్మ ఒక యజ్ఞం చేయటానికి పోవాలనుకొని వికసించిన ఆలోచనలు కల తన శిష్యుడు 
విపులు డనే వాడిని పిలిచి. 


విశేషం: విపులు6డు= విపులమైన విశాలమైన బుద్ది కలవాడు కనుక వికసన్మతి - అని పేర్కొన్నాడు కవి. అతడి విశాలబుద్ధి 
ముందు కథలో తెలుస్తుంది. ఇది 37 పద్యాలకథ. స్త్రీని రక్షించటం కష్టమని చెప్పటానికై చెప్పబడుతున్నది. ఇదే కథ పురుషుడి 
దుళ్ళీలతకూ ఉదాహరణమే. 


వ. పిలిచి యేకాంతంబున నతని కిట్లనియె. 184 
ప్రతిపదార్థం: ఏక+అంతంబునన్‌= ఒకడే ఉన్న రహస్యస్థానంలో. 
తాత్సర్యం: పిలిచి రహస్యంగా అతడితో ఇట్లా అన్నాడు. 


క. “రుచి నెపుడు వేచి తిరుగును । శచీవిభుండు; దాని నెలి(గి సంరక్షణ మే 
నుచితంబుగ నొనరింతు, వి | కచకమలనిభాస్య( జేరం గానం డతండున్‌. 185 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 213 


ప్రతిపదార్థం: శచీవిభుండు= శచి భర్త ఇంద్రుడు; రుచిన్‌= రుచిని; ఎపుడున్‌= నిత్యమూ; వేచి= వెన్నాడుతూ; తిరుగును= 
తిరుగుతూ ఉంటాడు; దానిన్‌= ఆ విషయం; ఎజింగి= తెలిసి; సంరక్షణము= కాపాడటం; ఉచితంబుగన్‌= తగినట్టు; ఏను= 
నేను; ఒనరింతున్‌= చేస్తూ ఉంటాను; వికచ= వికసించిన; కమల= తామరపూవు; నిభ= వంటి; ఆస్యన్‌= ముఖంకల దానిని; 
అతండున్‌= ఇంద్రుడు; చేరన్‌= సమీపించటానికి; కానండు= నేరడు. 

తాత్పర్యం: రుచికొరకు ఇంద్రుడు చాలాకాలంగా పొంచులు వేస్తున్నాడు. అది తెలిసిన నేను తగిన రక్షణ విధాన 
మాచరిస్తూ ఉన్నందువలన అతడు ఈ ఛాయలకు రాలేకున్నాడు. 


తే. నాకుం గ్రతువు సేయింప( జనంగ వలసి | యున్నయది; పరదారసముత్సుకుండు 

శక్రు4 డటుగాన, రుచికి రక్షావిధాన | మాచరింపుము నీవు దృఢావధాన!' 186 
ప్రతిపదార్థం: దృఢ= గట్టి; అవధాన!= జాగ్రత్త కలవాడా!; నాకున్‌; (క్రతువు= యజ్ఞం; చేయింపన్‌= చేయించటానికి; చనంగన్‌ 
వలసి ఉన్న+అది= పోవలసి ఉన్నది; శక్రుండు= ఇంద్రుడు; పరదార= పరభార్యలపై; సముత్సుకుండు= వాంఛలు కలవాడు; 
అటుకానన్‌= అందుకని; నీవు; రుచికిన్‌; రక్షావిధానము= రక్షించే పద్దతిని; ఆచరింపుము= చేయుము. 
తాత్సర్యం: నేను యజ్ఞం చేయించే పనిమీద పోవలసి ఉన్నది. ఇంద్రు డేమో రుచికొరకు వేచి ఉంటాడు. కనుక 
నీవు ఆమె నతడినుండి కాపాడే బాధ్యత తీసికొనుము.” 


క. అనిన విని 'యట్లు సేసెద' । నని విపులుండు గురునితోడ 'నమరవిభుం డే 

యనువున( జొచ్చు నొకో పర । వనితాహరణమున' కనియె వసుధాధీశా! 187 
ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= భూమికి పతీ! ధర్మజా! అనినన్‌; విని; అట్టు= అదే విధంగా; చేసెదన్‌= చేస్తాను; అని; 
విపులుండు= శిష్యుడు; గురునితోడన్‌= గురువుతో; పర= ఇతరుల, వనితా= స్త్రీ ఆహరణమునకున్‌= అపహరించటానికి; 
అమర= దేవతల; విభుండు= రాజు; ఏ అనువునన్‌= ఏ ఉపాయంతో; చొచ్చునొకో!= (ప్రవేశిస్తాడో కదా!; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: గురువు చెప్పినది విని “అట్లాగే చేస్తాను. కాని, పరస్త్రీ కొరకు ఇం(ద్రు డే రూపంలో ఎట్లా ప్రవేళిస్తాడో 
కదా! అని అన్నాడయ్యా ధర్మరాజా! 
విశేషం: పరవనితా హరణమునకు విటుడు ఎట్లా వస్తాడో (బ్రహ్మచారి శిష్యుడి కెట్టా తెలుస్తుంది? అందుకే అట్టా 
ప్రశ్నించాడు. 
క. అనుటయు ననేక మాయలు, । పొనరుపంగా నేర్చు రూపములు పెక్కులు గై 

కొను పక్షిమృగాదిత్వము । లొనర(గ నవి నియతి నరసి యుండగ వలయున్‌. 188 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అంటే; అనేక మాయలు= పలు మాయలు; పొనరుపంాన్‌= చేయగా; నేర్చున్‌= అతడికి 
తెలుసు; పక్షి మృగ+ఆదిత్వములు= పక్షి జంతువు మొదలైన; రూపములు= రూపాలు; పెక్కులు= అనేకం; కైకొనున్‌= 


వేసికొంటాడు; ఒనరంగన్‌= చక్కగా; అవి= వాటిని; నియతిన్‌= (శ్రద్దగా; అరసిఉండంగన్‌+వలయున్‌= జాగ్రత్తగా చూస్తూ 
ఉండాలి. 


214 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శిష్యు డట్లా అనగానే గురు వన్నాడు. అతడు మహామాయావి. పక్షి, మృగాది రూపాలు చక్కగా 
ధరిస్తాడు. జా(గత్తగా కనిపెట్టుకొని ఉండాలి. 


క. రుచి మీందం గన్నిడి యా । శచీవిభుండు దిరుగు, విను మసంశయము సుమీ! 
యిచటికి నాతండు వచ్చుట; | యచలితమతి నమ్మృగాక్షి నరయంగ వలయున్‌.' 189 


ప్రతిపదార్థం: ఆ శచీవిభుండు= ఆ ఇంద్రుడు; రుచిమీందన్‌= రుచిపై; కన్ను+ఇడి= కన్నువేసి; తిరుగున్‌, వినుము; ఇచటికిన్‌; 
అతండు; వచ్చుట; అసంశయము సుమో= సందేహం లేదు సుమా!; ఆ+మృగ+అక్షిన్‌= లేడికన్నుల వంటి కన్నులు కలదానిని; 
అచలితమతిన్‌= జారుపాటులేని, ఏమరుపాటులేని మనస్సుతో; అరయంగన్‌ వలయున్‌= నీవు చూస్తూ ఉండాలి. 


తాత్సర్యం: రుచిమీద కన్నువేసిన ఆ ఇంద్రుడు తిరుగుతూ ఉంటాడు. కనుక అత డిక్కడకు రావటం తథ్యం. 
ఆమెను జా(గ్రత్తగా చూస్తూ ఉండుము. 


క అని యప్పగించి యాగం । బున కమ్ముని సనియె; నవ్విపులుండును జిత్తం 
బున నవధానము దృఢముగ । వనితం గాచికొని యుండె వసుధాధీశా! 190 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; అప్పగించి= ఆమె బాధ్యత నతడిపై పెట్టి; ఆ ముని; యాగంబునకున్‌= యజ్ఞానికి; 
చనియెన్‌= పోయాడు; ఆ విపులు(డును; చిత్తంబునన్‌= మనస్సులో; అవధానము= ఏకా(గ్రత, జా(గ్రత్త; దృఢముగన్‌= దృఢం 
కాగా; వసుధా+అధీశా!= రాజా!; వనితన్‌= రుచిని; కాచికొని= రక్షిస్తూ; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: అని అప్పగించి ముని వెళ్ళిపోగా, జాగ్రత్తగా శిష్యుడు గురుపత్నిని కాచుకొని ఉన్నాడు. 
వ. అట్లుండి యొక్క యనువు విచారించుకొని. 191 
ప్రతిపదార్థం: అట్టు+ఉండి= అట్టా ఉంటూ; ఒక అనువు= ఒక ఉపాయం; విచారించుకొని= ఆలోచించుకొని. 
తాత్సర్యం: అట్లా ఉంటూ ఒక ఉపాయం ఆలోచించుకొని. 
క, 'ఆవేశించెద యోగ । ప్రావీణ్యంబున మునీంద్రు భార్యం, దప్పే? 

యా విశ్రుతాత్ము మనమున । కీ విజ్ఞానంబు దో(చునే? వెల పేలా? 192 


ప్రతిపదార్థం: యోగ ప్రావీణ్యంబునన్‌= యోగశక్తితో; ముని+ఇంద్రు= దేవశర్మ గురువు యొక్క; భార్యన్‌= పత్నిని; ఆవేశించెదన్‌= 
ఆవహించి ఉంటాను; తప్పే?= ఇది తప్పా? కాదు కదా? ఆ విశ్రుత+ఆత్ము= ఆ జ్ఞానమూర్తియైన గురువుగారి; మనమునకున్‌= 
మనస్సుకు; ఈ విజ్ఞానంబు= ఈ (నేను చేసిన ఈ విషయానికి సంబంధించిన) తెలివి; తోయనే?= స్పష్టమౌతుందా?; 
వెణపు= భయం; ఏలా?= దేనికి? 


తాత్సర్యం: 'గురుపత్నిని నా యోగశక్తితో ఆవహించి ఉంటాను. మహాజ్ఞాని అయిన గురువుగారి కిది తెలిసే జాడ 
లేదు కనుక సందేహం లేకుండా ఈ పని చేస్తాను. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 215 


వ. అని వితర్మించి యమ్ముని చాతుర్య కారుణ్యంబు లూ(ది శంకదక్కియక్కొన్ము కింతనంత నాసీనుండై యుచిత 
కథ లొక్కింతసేపు సెల్లించి, యోగమాయాబలంబునం జేసి నడపుటయు. 193 


ప్రతిపదార్థం: వితర్కించి= ముందు వెనుకలు ఆలోచించి; ఆ ముని= గురువు; చాతుర్య కారుణ్యంబులు= నేర్పు, దయ 
అనుగుణాలను; ఊంది= ఆధారంగా చేసికొని; శంక= సందేహం; తక్కి= మాని; ఆ కొమ్మకున్‌= ఆ (స్త్రీకి; అంతన్‌+ఇంతన్‌ 
ఆసీనుండై= దగ్గర కూర్చున్నవాడై; ఉచిత= తగిన; కథలు= పురాణగాథలు (సీతాదుల కథలు); ఒక్క+ఇంతసేపు= కొంచెంసేపు; 
చెల్లించి= గడపి; యోగమాయాబలంబునన్‌+చేసి= యోగమాయాశక్తితో; నడపుటయున్‌= (ప్రవర్తించగా. 


తాత్సర్యం: అని ఆలోచించి తన గురువుయొక్క చాతుర్యం, కారుణ్యం ఆధారంగా చేసికొని సందేహం లేకుండా 
ఆమె సమీపంలో కూర్చుండి ఒప్పిదాలైన కథలు కొంతసేపు చెప్పి, యోగమాయా బలంతో (ప్రవరిస్తూ ఉండగా. 


ఆ. పవను( డాకసమున( బర(గు విధంబున । నమ్మృగాక్షి తనువునందు' గలయ 
విపులు నాత్మ దగ బ్రవేశించె నవ్వధూ । రత్నమునకు నెటు(గ రాకయుండ. 194 


ప్రతిపదార్థం: ఆ+వధూ రత్నమునకున్‌= (శ్రేష్టమైన ఆమెకు; ఎలు(గన్‌= తెలియగా; రాక+ఉండన్‌= వీలులేకుండా; పవనుం 
డు= గాలిదేవుడు; ఆకసమునన్‌= అంతరిక్షంలో; పరగు విధంబునన్‌= తిరిగేటట్టు; విపులుఆత్మ= విపులుడి ఆత్మశక్తి; ఆ 
మృగ+అక్షి= లేడికన్నులవంటి కనులుగల ఆమె యొక్క; తనువు+అందున్‌= శరీరంలో; తగన్‌= చక్కగా; (ప్రవేశించెన్‌= 
(ప్రవేశించింది. 


తాత్సర్యం: గాలి ఆకాశంలో వ్యాపించినట్టు ఆ విపులుడి ఆత్మ ఆమె శరీరంలో ఆమెకు తెలియకుండానే 
(ప్రవేశించింది. 


విశేషం: అతడి ఆత్మ ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలోకి (ప్రవేశించటం - అంతరిక్షంలో గాలి తిరగటంవలె అన్న 
పోలికవలన ఆత్మ పదార్థం గాలివలె కనిపించేది కాదు, కాని ఉన్నదని తెలుస్తుంది. అనుభవాని కందుతుంది. 


ఈ విషయం ఆధునిక పరిశోధనలలోనూ స్పష్టపడింది. దయ్యం పట్టిందనటానికి గాలి సోకిందనటం అందరకూ 
తెలిసిందే. 


వ. ఇట్లు ప్రవేశించి యయ్యోగివరునాత్మ యన్నాతి చైతన్యంబు జడంబుగా( జేసికొని యుండె; అట్టియెడం 
బురందరుం డతిసుందరం బగు నాకారంబు దాల్చి యచ్చటికి వచ్చి విపులుని శరీరంబు సూచి నిద్రితునింగా 


దలంచుచు నున్మదుండగుటం జేసి యొండు పరికింపక మునిపత్నిం జేరవచ్చి. 195 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (ప్రవేశించి= చొచ్చి; ఆ యోగివరుఆత్మ= ఆ యోగిశ్రేష్టుడి ఆత్మ; ఆ నాతి= ఆ స్త్రీ; 
చైతన్యంబు= జీవాత్మను; జడంబుగాన్‌= చైతన్యంబు లేకుండా; చేసికొని ఉండెన్‌= చేసికొని ఉన్నాడు; అట్టి ఎడన్‌= ఆ 
సమయంలో; పురందరుండు= ఇంద్రుడు; అతి= మిక్కిలి; సుందరంబు+అగు= అందమైన; ఆకారంబు= రూపం; తాల్చి= 
ధరించి; అచ్చటికిన్‌= అక్కడకు; వచ్చి; విపులుని శరీరంబు= దేహం; చూచి; నిద్రితునిన్‌+కాన్‌= నిద్రపోయినవాడిగా; తలం 
చుచున్‌= భావిస్తూ; ఉన్మదుండు= మిక్కిలి మదించినవాడు; అగుటన్‌+చేసి= అయినందువలన; ఒండు= ఇంకొకటి; పరికింపక= 
చూడక; మునిపత్నిన్‌= ముని భార్యను; చేరవచ్చి= సమీపించి. 


216 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా ప్రవేశించి ఆ యోగివరుడి ఆత్మ ఆమె చైతన్యాన్ని జడంగా చేసింది. అప్పుడు ఇంద్రుడు 
సుందరమైన రూపం ధరించి అక్కడకు వచ్చి విపులుడి శరీరాన్ని చూచి, నిద్రపోతున్నాడని తలచి కామంతో కన్ను 
కాననివాడు కాబట్టి మునిభార్యను సమీపించి. 


క 'నీవు కతంబుగ నాదగు | భావంబును భావభవుండు పఅచుట యరయం 

గావలదే; యని పలికిన, । భూవర! యప్పాల(తి మూఢబుద్దిత్వమునన్‌. 196 
ప్రతిపదార్థం: భూవర!= రాజా! నీవు కతంబుగన్‌= నీవలన; నాదగు భావంబును= నా మనస్సును; భావభవు(డు= 
మన్మథుడు; పజచుట= బాధలపాలుచేయటం; అరయన్‌+కాన్‌ వలదే= విచారించాలి కదా; అని; పలికినన్‌= అంటే; ఆ పొల 
తి= ఆ స్త్రీ మూఢ= జడమైన; బుద్దిత్వమునన్‌= బుద్దికలదైనందువలన. 

ఠా ఠా ర్త 

తాత్పర్యం: ఇంద్రు డామెతో అన్నాడు. 'నీ వలన నా మనస్సును మన్మథుడే కలత పెట్టుతున్నాడు. నీవు కొంచెమైనా 
ఆలోచించాలి కదా! అని అనగా రాజా! ఆమె బుద్ది చైతన్యం కోల్పోయినందువలన. 


క. సముచితముగ. బ్రతుత్తా | నము సేయను, దగిన పలుకునకు( జొరంగను నే 
రమి నూరకున్ననుం దమ । కము పెంపున నత(డు మటియు( గమలాననతోన్‌. 197 


ప్రతిపదార్థం: సముచితముగన్‌= తగిన విధంగా; ప్రతి+ఉత్భానము= ఎదురుగా లేచి వెళ్ళటం (ఆహ్యానించటానికి); చేయను= 
చేయటానికి; తగిన; పలుకునకున్‌= మాటలకు; చొర(గను= పూనుకొనటానికి గాని; నేరమిన్‌= తెలియక; ఊరకున్ననున్‌= 
కదలకుండా ఉండగా; తమకము= కోర్కెయొక్క; పెంపునన్‌= అతిశయంతో; అతండు= ఇంద్రుడు; మజియున్‌= ఇంకా; 
కమల= తామరవంటి; ఆననతోన్‌= ముఖంకలదానితో. 


తాత్సర్యం: తగినరీతిగా ఆహ్యానించటానికి లేచి ఎదురు పోవటంగానీ, తగినట్టుగా మాట్లాడటంగానీ, చేయకుండా 
ఉండగా ఇంద్రుడు కోరికతో ఇంకా ఆ పద్మముఖితో ఇట్టా అంటున్నాడు. 


విశేషం: మునిపత్నిపేరు రుచి (కాంతి - లావణ్యం) కనుక ్రతిపద్యంలో కవి దాన్ని సూచిస్తూ విశేషణాలు వాడటం 
గమనించాలి. (కమలానన - వలె) 


క. “ఏ నమరేంద్రుండ నాదగు । మానము. గామశిఖి గ్రాంచె; మానిని! దడయం 
గా నేల? నన్ను! దగ స । మ్మానింపుము; నీకు సిగ్గు మా టింకేలా?' 198 


ప్రతిపదార్థం: ఏను= నేను; అమర= దేవతలకు; ఇంద్రుండన్‌= రాజును; నాదగుమానమున్‌= నా గౌరవం; కామశిఖి= 
కామాగ్ని; (క్రాచెన్‌= తప్తం చేశాడు; మానిని!= మానంగల దానా!; తడయంగాన్‌+ఏల?= ఆలస్యం దేనికి?; నన్నున్‌; తగన్‌= 
చక్కగా; సమ్మానింపుము= గౌరవించుము; నీకున్‌, సిగ్గుమాట= సిగ్గు విషయం; ఇంకన్‌= ఇంకా; ఏలా?= దేనికి? 


తాత్సర్యం: నేను దేవతల రాజును. నా గౌరవాన్ని కామాగ్ని కాల్చి వేస్తున్నాడు. ఆలస్యం దేనికి? మానినీ? నన్ను 
తగ్గట్టు గౌరవించుము. నీకు ఇంక సిగ్గుతో పని లేదు.” 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 217 


వ. అనుటయు నత్తన్వి తనువున నున్న విపులుండు దన యోగమాయం జేసి యవ్వనిత వాసవునితో 'నీకు నిందు 
రా బనియేమి?' యనిపలికి పరవశ యగునట్లుగాం జేసినం జూచి యతండు వ్రీడా భయభరిత చిత్తుండయ్యె; 
నయ్యవసరంబున. 199 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+తన్వి= ఆ స్తీ యొక్క; తనువునన్‌= శరీరంలో ఉన్న; విపులుండు; తన; 
యోగమాయన్‌+ చేసి= యోగశక్తితో; ఆ+వనిత= ఆ ప్రీ వాసవునితోన్‌= ఇంద్రునితో; నీకున్‌, ఇందున్‌= ఇక్కడకు; రాన్‌= 
రావటానికి; పనియేమి?= ఏం పని? అనిపలికి; పరవశఅగునట్టుగాన్‌= సొమ్మసిల్లిపోయేటట్టుగా; చేసినన్‌= చేయగా; చూచి; 
అతండు= ఇంద్రుడు; ప్రీడా= సిగ్గుతో; భయ= భయంతో; భరిత= నిండిన; చిత్తుండు= మనస్సు కలవాడు; అయ్యెన్‌= 
అయ్యాడు; ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: అనటంతోనే ఆమె శరీరంలో ఉన్న విపులుడు తన యోగశక్తితో ఆమె వాసవుడితో 'నీ విక్కడకు 
రావలసిన పనేమి'టని అనిపించి ఆమెను సొమ్మసిల్లి పడిపోయేటట్టు చేయగా చూచి ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. 
భయపడ్డాడు. అప్పుడు. 


ఉ. అమ్మునిశిష్యు. డయ్యువిద యంగము వాసి, నిజాంగవర్తియై 

యమ్మరుదీశుతో 'మఅచితా మును మూండిన యబ్బగాంకిత 

త్వ మొకభంగి నీంగు టిది, దైవతసంయమి సేవనీయ భా 

వమ్ము గలట్టి నీకు. దగవా? యిసిరో! యని పల్కి వెండియున్‌. 200 
ప్రతిపదార్థం: ఆ+ముని శిష్యుండు= ఆ ముని శిష్యుడు విపులుడు; ఆ+ఉవిద= ఆమె; అంగము= శరీరం; పాసి= వదలి; 
నిజ= తనయొక్క; అంగవర్తిఐ= శరీరంలోకి (ప్రవేశించి; ఆ+మరుత్‌+ఈశుతోన్‌= ఆ దేవరాజుతో; మజచితా?= 
మరిచిపోయినావా? మును= పూర్వం; మూండిన= సంప్రాప్రమైన; ఆ+భగాంకితత్వమ్ము= ఆ యోని గుర్తులు కలగటం; ఒక 
భంగిన్‌= ఒక రీతిగా; ఈంగుట= పోగొట్టుకొనటం; ఇది= ఈ పని; దైవత సంయమి= దేవమునులచే; సేవనీయ భావమ్ము= 
సేవింపదగిన మనస్సు కల; అట్టి= కలిగినట్టి; నీకున్‌; తగవా?= న్యాయమేనా? ; ఇసిరో= ఛీ ఛీ; అని పల్కి; వెండియున్‌= 
మరలా. 


తాత్సర్యం: ఆ విపులుడు గురుపత్ని శరీరంనుండి బయటకువచ్చి తన శరీరంలో (ప్రవేశించి ఇంద్రుడితో ఇట్లా 


అన్నాడు. 'నీకు పూర్వం మునిశాపవశాత్తు సం(క్రమించిన యోనిగుర్తులన్నీ ఎట్లాగో దేవముని సేవవలన పోగొట్టుకొన్నావు 
కదా! అట్లాంటి నీ కిది ధర్మమా?” అని ఇంకా. 


తే. '“అవిజితేంద్రియబల! కుత్సితాత్మ । నీచ!, యెట్లు పాపంబు దొడరుట కియ్యకొంటి? 
నాదు గురుని కోపాగ్నిచే నీదుదేవ । గణ విభుత్వ మహోన్నతి గ్రా(గి పోదె?' 201 


ప్రతిపదార్థం: న+విజిత= చక్కగా జయించబడని; ఇంద్రియ= అవయవాలయొక్క (కన్ను మొ॥) బల!= బలం కలవాడా!; 
కుత్సిత= కుచ్చితమైన; ఆత్మ= బుద్దికలవాడా!; నీచ!= నీచుడా! (అధముడు); ఎట్టు= ఏ విధంగా; పాపంబు= పాపం; 
తొడరుటకున్‌= చేయటానికి; ఇయ్యకొంటి?= అంగీకరించావు?; నాదు= నా; గురుని కోప+అగ్నిచేన్‌= గురువుగారి కోపమన్న 
నిప్పుతో; నీదు= నీ; దేవగణ= దేవతా సమూహము యొక్క; విభుత్వ మహోన్నతి= రాచరికపు ఐశ్వర్యం; క్రాంగిపోదె= 
నశించదా. 


218 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేనివాడా! అసహ్యమైన బుద్దికలవాడా! నీచుడా! పాపం చేయటానికి 
ఎట్లా పూనుకొన్నావు? ఏ) జెవంద్రయదన్‌:నా గురుకోపాగ్నికి బలి కాగలదు. జా(గ్రత్త! 


వ. అనిన విని దివ్యబోధంబును విపులుని యోగ బలంబు తెఅం గెలింగి వెలవెలం బాటు నబ్బలవైరి నాలోకించి 
యత్తపోధనుండు. 202 
ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని విపులుడు పల్కగా ఆలకించి; దివ్య= దేవతా సంబంధమైన; బోధంబునన్‌= జ్ఞానంతో; 


విపులుని; యోగబలంబు; తెజంగు= సంగతి; ఎతీంగి= తెలిసి; వెలవెలన్‌పాణు= భయంతో తెల్లబడు; ఆ+బలవైరిన్‌= 
బలుడనే రాక్షసుడిని చంపినవాడిని - ఇంద్రుడిని; ఆలోకించి= చూచి; ఆ తపోధనుండు= తపస్సే సంపదగా కల విపులుడు, 


తాత్సర్యం: దివ్య జ్ఞానంతో ఇంద్రుడు విపులుడి యోగబలం తెలిసికొని భయంతో వెలవెల పోగా ఆ బలారిని 
చూచి విపులుడు. 


క 'ఏ నొల్లం గాక! భస్మము । గా, నిన్నుం జూతునే వికారీ!' యనుడుం 

దా నెదురు పలుక కంత । ర్థానము వెస( జేసి నతండు ధరణీనాథా! 203 
ప్రతిపదార్థం: ఏను; ఒల్లన్‌+కాక= అంగీకరించను తప్ప; నిన్నున్‌; భస్మముకాన్‌= బూడిద అయ్యేటట్టుగా; చూతునే= 
చూడగలను కదా!; వికారీ!= వికారపు బుద్దికలవాడా! అనుడున్‌= అనగా; తాను= ఇంద్రుడు; ఎదురు పలుకక= సమాధానం 
చెప్పక; అతండు= ఇంద్రుడు; అంతర్జానమున్‌= అదృశ్యమగుటను; వెసన్‌= వెంటనే; చేసెన్‌= చేశాడు; ధరణీనాథా!= రాజా! 
తాత్సర్యం: 'నా కిష్టంలేదు. లేకున్న నిన్ను భస్మంచేయనా? వికారపు బుద్ది కలవాడా! అనగా ఏమీ మాటడలేక 
వెంటనే ఇంద్రుడు అంతర్జానమైపోయాడు. 


వ. తదనంతరంబ విపులుండు రుచిం బ్రబుద్దం జేసి పదంపడి దేవశర్మ వచ్చిన నా శిష్యోత్తముండు 
వినయాచారంబు నడపి యేకాంతంబున నమ్మునితోడ. 204 


ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= అటు తరువాత; విపులుండు; రుచిన్‌= ముని పత్నిని; ప్రబుద్దన్‌+*చేసి= జా(గ్రద్దశకు 
తెచ్చి (లేపి); పదంపడి= పిదప; దేవశర్మ= గురువు; వచ్చినన్‌= రాగా; ఆ శిష్య+ ఉత్తముండు= ఆ గొప్ప శిష్యుడు; 
వినయ+ఆచారంబు= వినయంగా గురువుకు చేయవలసిన సేవ; నడపి= చేసి; ఏకాంతంబునన్‌= ఒంటరిగా ఉన్నప్పుడు; ఆ 
మునితోడన్‌= గురువుతో. 

తాత్సర్యం: తరువాత విపులుడు రుచిని జా(గ్రతస్థితికి తెచ్చి తరువాత గురువుగారు రాగానే వినయంతో 
నమస్కరించి ఏకాంతంలో. 


తే. 'నాకపతి యిచ్చటికి వచ్చి, నాకతమున( । జిక్కువడి, మది భయమున సిగ్గు గదురం 
జనియె ననవుడు నాతండు సంతసిల్లి । యభిమతం బగు వరమిచ్చి నధిపవర్య! 205 


ప్రతిపదార్థం: అధిపవర్య!= రాజక్రేష్టుడా! నాకపతి= స్వర్గరాజు; ఇచ్చటికిన్‌= మన ఇంటికి; వచ్చి; నాకతమునన్‌= నావలన; 
చిక్కువడి= చిక్కులలోపడి, ఇబ్బందిపడి; మదిన్‌= మనస్సులో; భయమునన్‌= భయంతో; సిగ్గు; కదురన్‌= కలుగగా, 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 219 


వ్యాపించగా; చనియెన్‌= వెళ్ళిపోయాడు; అనవుడున్‌= అనగా; ఆతండు= గురువు; సంతసిల్లి= సంతోషించి; అభిమతంబు+అగు= 
ఇష్టమైన; వరము+ఇచ్చెన్‌= వరమిచ్చాడు. 

తాత్సర్యం: రాజా! శిష్యు డిట్లా చెప్పాడు. 'దేవరాజు ఇక్కడకు వచ్చి నావలన చిక్కుపడి భయంతో సిగ్గుతో 
వెళ్ళిపోయాడు” అని చెప్పగా గురువు సంతోషించి ఇష్టమైన వరా లిచ్చాడు. 


వ. ఇచ్చినం బ్రీతుండై యవ్విపులుండు విపుల తపం బాచరించె; దేవశర్మయు దేవేంద్రుని వలని శంక దక్కి 
సుఖంబుండె; ఒక్కనాందయ్యాశ్రమంబు చక్కటి చదల దేవాంగన యోర్తు వోవ దాని చేతినుండి ప్రిదిలి 
భూరి పుష్పదామంబు. 206 

ప్రతిపదార్థం: ఇచ్చినన్‌= ఇస్తే; ఆ+విపులుండు= ఆ విపులుడు; పీతుండు+ఐ= సంతోషించి; విపులతపంబు= విస్తారమైన 
తపస్సు; ఆచరించెన్‌= చేశాడు; దేవశర్మయున్‌= మునికూడా; దేవ+ఇం(ద్రునివలని= దేవతలరాజునుండి; శంక= భయాన్ని; 
తక్కి= వదలి; సుఖంబు+ఉండెన్‌= సుఖంగా ఉన్నాడు; ఒక్కనా(డు= ఒకరోజున; ఆ+ఆశమంబు= ఆ ఆ(శ్రమంయొక్క; 
చక్కటి= నడినెత్తిపైన; చదలన్‌= ఆకాశంనుండి; దేవ+అంగన= దేవతా (స్తీ; ఓర్తు= ఒకతె; పోవన్‌= పోగా; దానిచేతినుండి; 
పైదిలి= జారి; భూరి= పెద్ద; పుష్పు= పూల; దామంబు= దండ. (తరువాతి పద్యంతో అన్వయం) 

తాత్పర్యం: గురువు వరమిస్తే సంతోషించి శిష్యుడు గొప్ప తపస్సు చేశాడు. దేవశర్మకు దేవేంద్రుడినుండి ఇక ఏమీ 

ఆపదరాదని సుఖంగా ఉన్నాడు. ఇంతలో ఒకరోజున నడినెత్తిపైన ఆకాశంనుండి దేవతాగస్తీ చేతిలో ఉన్న పూలదండ 

జారిపడింది. 


ఆ. దివ్య పరిమళంబు, నవ్య వికాసంబు । నుల్లసిల్ల వచ్చి యుర్వి( బడిన 
గాంచి రుచి యుదీర్ణ కౌతుకచిత్తయై । దానిం బుచ్చికొనియె మానవేంద్ర! 207 
ప్రతిపదార్థం: మానవ+ఇంద్ర!= మానవులకు ప్రభూ!; దివ్య పరిమళంబు= స్వర్గలోకంలోని వాసన; నవ్య= అపూర్వమైన; 


వికాసంబున్‌= కాంతి; ఉల్లసిల్లన్‌= వెదజల్లుతూ; వచ్చి; ఉర్విన్‌= భూమిమీద; పడినన్‌= పడగా; కాంచి= చూచి; రుచి; ఉదీర్ల= 
అతిశయమైన; కౌతుక= కుతూహలం కల; చిత్తయై= మనస్సు కలదై; దానిన్‌= దండను; పుచ్చికొనియెన్‌= తీసికొన్నది. 


తాత్సర్యం: రాజా! దివ్యమైన పరిమళం, నవ్యకాంతి కల ఆ పూలదండను భూమిమీదనుండి రుచి తీసుకొన్నది. 


వ. తదవసరంబున వంగాధీశ్వరుం డగు చిత్రరథుం డయ్యాశ్రమంబున కరుగుదెంచె; అతనిదేవియు రుచియు( 
దోడంబుట్టువు లగుటంజేసి నిజగృహంబునం గలిగిన యుత్సవంబున కతండు రుచి సహితంబుగా దేవశర్మ 
బ్రార్థించి పిలిచిన జంపానగరంబున కరుగుచుండి రుచి గైసేసి యద్దివ్య కుసుమ దామంబునం 
గేశకలాపం బలంకరించుకొనినం దత్సమాగమ సమాచారంబు నడపి తద్ధగిని తదీయ కుసుమ 
పరిమళంబున కచ్చెరువంది. 208 


ప్రతిపదార్థం: తత్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; వంగ+అధీశ్వరుండు= వంగదేశానికి రాజు (వంగ= నేటి బెంగాల్‌; 
చిత్రరథుండు= అద్భుతమైన రథంగలవాడు, సూర్యునకు చిత్రరథస్వామి అనే పేరుంది; ఆ+ఆ(శ్రమంబునకున్‌; అరుగుదెంచెన్‌= 


220 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చాడు; అతని దేవియున్‌= అతడి భార్యా; రుచియున్‌= రుచీ; తోడంబుట్టువులు= ఒకే కడుపున పుట్టినవారు; అగుటన్‌+చేసి= 
అయినందువలన; నిజ= తన; గృహంబునన్‌= ఇంట్లో; కలిగిన= వచ్చిన; ఉత్సవంబునకున్‌= పండుగకు; అతండు= 
చిత్రరథుండు; రుచిసహితంబుగాన్‌= భార్యతోపాటుగా; దేవశర్మన్‌= దేవశర్మను; (ప్రార్థించి= చక్కగా వేడికొని; పిలిచినన్‌= 
ఆహ్వానిస్తే చంపా నగరంబునకున్‌= ఆ పేరుగల పట్టణానికి; అరుగుచుండి= పోతూ; రుచి; కైసేసి= అలంకరించుకొని; 
ఆ+దివ్య కుసుమ దామంబునన్‌= ఆ దేవతల పూలదండతో; కేశకలాపంబున్‌= జడముడిని; అలంకరించుకొనినన్‌= అలంకరించు 
కొనగా; తత్‌= వారి; సమాగమ= రాకకు చెందిన; సమాచారంబున్‌= విషయాన్ని; నడపి= (ప్రవర్తింపజేసి; తత్‌+భగిని= రుచి 
సోదరి; తదీయ= ఆ; కుసుమ= పూల; పరిమళంబునకున్‌= వాసనకు; అచ్చెరువు+అంది= ఆశ్చర్యపడి. 

తాత్పర్యం: ఆ సమయంలో వంగదేశపురాజు చిత్రరథుడనేవాడు భార్యతోసహా దేవవర్మ ఆ(శ్రమానికి వచ్చి తన 
భార్య - రుచి అక్కా చెల్లెళ్ళు కావటం వలన తమ ఇంట్లో ఒక ఉత్సవానికి రమ్మని దేవశర్మను అతని భార్యను 
(ప్రాక్టించగా చంపానగరానికి వారూ వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు రుచి తనకు దొరికిన పూలదండ నలంకరించుకొని 
పోయింది. ఆ పూలవాసన చూచి ఆమె సోదరి ఆశ్చర్యపడి. 


విశేషం: ఆ దండ దొరికినరోజే సోదరి రావటం తటస్థించింది. ఇది కథలో స్పష్టంగా లేదు. లేదా ఆ పూలదండ దివ్యమైనది 
కనుక వాడిపోవటం, పరువం తప్పటం జరగనిదనీ అనుకొనవచ్చు. 


ఆ. “ఇట్టి సారభంబు నెన్న(డు నెజుంగ; ని । ప్పువ్వు లెచటం గలిగె. బువ్వుబోండి! 

యనిన. 'గలిగె నస్మదాశ్రమంబుని నని । పలికి, దేవశర్మ పాలి కరిగి. 209 
ప్రతిపదార్థం: ఇట్టి= ఇట్లాంటి; సౌరభంబున్‌= వాసనను; ఎన్నండున్‌= ఎప్పుడూ; ఎలుంగన్‌= తెలియను; ఈ+పువ్వులు= 
ఈ పుష్పాలు; ఎచటన్‌= ఎక్కడ; కలిగెన్‌= పూచాయి; పువ్వుబోండి= పూవువంటి మేనుగలదానా!; (పువ్వు+పోండిమి= 
పూలమెత్తదనంకల (స్త్రీని పువ్వుబోండి అంటారు; అనినన్‌= అంటే; అస్మత్‌= మా; ఆశ్రమంబునన్‌= ఆ(శ్రమంలో; కలిగెన్‌= 
పూచినవి; అని పలికి; దేవశర్మ పాలికిన్‌= దేవశర్మ దగ్గరకు; అరిగి= వెళ్ళి. (తరువాతి వచనంతో అన్వయం) 
తాత్సర్యం: ఇట్లాంటి వాసనగల పూలను ఎప్పుడూ చూడలేదు. ఇవి ఎక్కడివి? అని అడుగగా మా ఆశ్రమంలో 
ఉన్నా' యని చెల్లెలికి చెప్పి రుచి భర్త దగ్గరకు వెళ్ళి. 

భా అవి Fa 


వ. రుచి యప్పువ్వులకుం దన చెలియలు వేడుక పడుట యెలింగించిన, నమ్మహానుభావుండు విపులుని రావించి 
యత్తెఅంగు దేట వడం బలికి “యిట్టి కుసుమంబులు గొనిరావలయు' నని పలికిన నతం డప్పువ్వులు గనిన 
చోటు రుచి నడిగి చెప్పించుకొని గురుప్రభావంబును నిజతపశ్శక్తియు నూ(ది యప్పనిపూని చనియె; 
దైవికంబయి యచ్చట నెప్పటి చందంబు పుష్ప దామంబున్నం బుచ్చికొని వచ్చునప్పు డొక్కయెడ నారీ 
పురుషలొండొరుల చెట్టలు వట్టికొని చక్రభ్రమణభంగి( దిరుగుచుండి యొకళ్ళొకళ్ళగతి యొప్పదని పలికి 
కాలుదొడరితి, కడువేగ తిరిగి తని వివాదంబు పుట్టి యందొకం డేనట్లు సేసితినేనిం బరలోకంబున విపులుని 
చన్నగతికిం జనుదునని శపథంబు సేసిన, నమ్మాట వినుచు విపులుండు అట సనంజన మటియు మార్గంబున 
నార్వురు జూదంబాడుచుండ వాదైన యొకం డట్ల యొట్టిడిన నప్పలుకు నాకర్ణించి యత్తపోధనుండు 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 221 


చిత్తంబున విషాదంబు గదుర నేమి దోషంబు సేసితి నొకో!' యని విచారించి రుచి శరీరంబునందు. 
బ్రవేశించుట గురునకు నెలింగింపమి గానోపునని తలంచుచు నరుగుదెంచి యక్కుసుమ మాలిక 
యొప్పించినం గైకొని యమ్మునివరుండు మటందలి కొసంగి సంతోషం బొలయించెం దదనంతరంబ 
తమయంతనున్న యవసరంబున నగ్గురుం డా శిష్యునితో నిట్లనియె. 210 


ప్రతిపదార్థం: రుచి; ఆ+పువ్వులకున్‌= ఆ పుష్పాలకు; తన చెలియలు= తన చెల్లెలు; వేడుకపడుట= ముచ్చటపడుట; 
ఎజీంగించినన్‌= తెలుపగా; ఆ+మహా+అనుభావుండు= గొప్పవ్యక్తిత్వంగల దేవశర్మ; విపులునిన్‌; రావించి= పిలిపించి; 
ఆ+తెజంగు= ఆ విషయం; తేటపడన్‌= స్పష్టంగా; పలికి= చెప్పి; ఇట్టి కుసుమంబులు= ఇలాంటి పూలు; కొనిరావలయున్‌= 
తప్పకతీసికొని రావాలి; అనిపలికినన్‌; అతండు= విపులుడు; ఆ+పువ్వులు; కనినచోటు= చూచిన (ప్రదేశం; చెప్పించుకొని= 
రుచి చెప్పగా తెలిసికొని; గురు ప్రభావంబును= గురుని మాహాత్మ్యం; నిజ= తన; తపః+శక్తియున్‌= యోగబలం; ఊంది= 
ఆధారంగా (గ్రహించి; ఆ+పనిపూని= ఆ పనికై ఉద్యమించి, ఆ పనిచేయుటకు అంగీకరించి; చనియెన్‌= పోయాడు; 
దైవికంబు+అయి= అదృష్టవశాత్తు; అచ్చటన్‌= ఆ (ప్రదేశంలో; ఎప్పటిచందంబు= ఎప్పటివలెనే; పుష్ప= పూల; దామంబు= 
దండ; ఉన్నన్‌= ఉండగా; పుచ్చికొని వచ్చునప్పుడు; ఒక్క+ఎడన్‌; నారీ పురుషులు= (స్తీ పురుషులు; ఒండు+ఒరుల= 
ఒకరినొకరు; చెట్టలు పట్టుకొని= చేతి దండలు పుచ్చుకొని; చక్ర భ్రమణ భంగిన్‌= రథచక్రం తిరిగేటట్టు; తిరుగుచున్‌+ఉండి= 
తిరుగుతూ; ఒకళ్ళు= ఒకరు; ఒకళ్ళ= మరొకరి; గతి= ఆట, పద్దతి; ఒప్పదు= సరికాదు; అనిపలికి; కాలు+తొడరితి= 
కాలుపెట్టావు; కడున్‌+వేగ= మిక్కిలివేగంగా; తిరిగితి(ఏ)= తిరిగావు; అని; వివాదంబు= వాదం, తగవులాట; పుట్టి= కలిగి; 
అందున్‌= వారిద్దరిలో; ఒకండు= ఒకడు; ఏను+అట్టు+చేసితిన్‌+వినిన్‌= ఆ విధంగా నేను చేసినట్టయితే; విపులునిచన్న 
గతికిన్‌= విపులుడు పోయిన స్థితికి; చనుదును+అని= పోతానని; శపథంబు= (ప్రతిజ్ఞ; చేసినన్‌; ఆ+మాట; వినుచున్‌= 
ఆలించుచు; విపులుండు; అట= అక్కడ; చనన్‌+చనన్‌= పోగా పోగా; మజీయున్‌= ఇంకా; మార్గంబునన్‌= దారిలో; ఆర్వురు= 
ఆరుగురు; జూదంబు+ఆడుచున్‌+ఉండన్‌; వాదు= తగవు; ఐనన్‌= ఏర్పడగా; ఒకండు; అట్టు+అ= పై విధంగానే; ఒట్టు+ఇడినన్‌= 
ఒట్టుపెట్టగా; ఆ+పలుకు= ఆ మాట; ఆకర్షించి= విని; ఆ+తపోధనుండు= ఆ యోగి, (విపులుడు) చిత్తంబునన్‌= మనస్సులో; 
విషాదంబు= దుఃఖం; కదురన్‌= కలుగగా; ఏమిదోషంబు= ఏమి తప్పు; చేసితిన్‌+ఒకో= చేశానోకదా! అని విచారించి= అని 
ఆలోచించి; రుచి శరీరంబు+అందున్‌+(ప్రవేశించుట; గురునకున్‌; ఎజింగింపను= చెప్పక పోవటం; కానోపు= కావచ్చు; 
అనితలంచుచున్‌; అరుగుదెంచి= వచ్చి; ఆ+కుసుమమాలిక= ఆ పూలదండను; ఒప్పించినన్‌= ఇవ్వగా; కైకొని= తీసికొని; 
ఆ+మునివరుండు; మణ(దలికిన్‌+ఒసంగి= భార్యచెల్లెలికిచ్చి; సంతోషంబు; ఒలయించెన్‌= కల్గించాడు; తత్‌+అనంతరంబు+అ= 
ఆ తర్వాత; తమ+అంతన్‌+ఉన్న= ఏకాంతంగా ఉన్న; అవసరంబునన్‌= వేళలో; ఆ+గురుండు; ఆ శిష్యునితోన్‌; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: రుచి తన చెల్లెలి కా పువ్వులు కావాలని చెప్పగా, ఆయన విపులుడితో పూలు తెమ్మని చెప్పాడు. 
అతడు రుచి నడిగి ఆ పూ లెక్కడ దొరుకుతాయో తెలిసికొని అక్కడకు వెళ్ళాడు. దైవికంగా ఆ పూలదండ అక్కడ 
కన్పించింది. అది తీసికొని వస్తూ ఉండగా దారిలో ఒక జంట నాట్యం చేస్తూ ఒకరు వేసిన అడుగు మరొకరు 
తప్పంటే - కాదంటూ వాదాడుకోగా, వారిలో ఒకరు నేను తప్పు చేస్తే విపులుడు పోయేగతికి పోతానని శపథం 
చేశాడు. విపులు డది వింటూ ముందుకు సాగిపోయాడు. దారిలో ఆరుగురు జూదమాడుకొంటూ ఉండగా వారిలో 
వారికి వాదు కలిగింది. అందులో ఒకడు పై రీతిగానే ఒట్టు పెట్టుకొనటం విపులుడు విన్నాడు. 'విని నే నేమి తప్పు 
చేశానో అనుకొంటూ వచ్చి గురువుగారికి దండ నప్పగించాడు. గురువు తన మరదలికి ఆ దండ నిచ్చి సంతోషపెట్టాడు. 
గురువు ఏకాంతంగా ఉండగా శిష్యుడితో ఇట్లా అన్నాడు. 


222 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. 'తెరువున నొక మిథునము, జూ | దరులను గనుంగొంటి, నీ వధర్మము నీయం 
దరసి కనిన వారై పలి । కిరి వారల నెజుంగుదే యకిల్టిషచరితా! 211 


ప్రతిపదార్థం: అకిల్సిష చరితా!= పాపంలేని నడవడి కలవాడా!; తెరువునన్‌= మార్గంలో; నీవు; ఒక; మిథునము= జంట, 

భార్యా భర్తలు; జూదరులను= జూదమాడే వారిని; కను(గొంటి= చూచావు కదా; అధర్మము= ధర్యవ్యతిరేకత; నీయందున్‌= 

నీలో; అరసి= విచారించి; కనిన వారు+ఐ= చూచిన వారై; పలికిరి= అనారు; వారలన్‌= వా రెవరో; ఎజుంగుదే?= తెలుసా? 
ర న్నా ప 


తాత్సర్యం: పాపం లేనివాడా! నీ వచ్చే దారిలో ఒకజంట, ఆరుగురు జూదరులు కనిపించారు కదా! నీపై 
అధర్మాన్ని ఆరోపించారే - వా రెవరో తెలిసికొన్నావా? 


విశేషం: తిక్కన్నగారు వాడే సంబోధనలు చాలా అర్థవంతంగా ఉంటాయి. అవి కథను, పాత్రను, వారితత్తాన్ని, ఆలోచనలను 
బోధించేవిగా వాడటమే అర్థవంతంగా ఉండటమంటే. కథారంభంనుండి విపులుడికి వాడిన విశేషణాలు. 


183. 'వికసన్మతి” - ఇది మొదటి సంబోధన. కథ మొదలు కాబోతూ ఉండగా వాడిన ఈ సంబోధన కథలో 
అతడెంత పవిత్రంగా, పరిపక్వ బుద్దిఅయి (ప్రవర్తించేదీ సూచించేదిగా ప్రయోగించబడింది. 


186. 'దృఢావధాన!' - మంచి కట్టుదిట్టమైన జా(గ్రత్త కలవాడా! తన భార్య నెట్టా రక్షించాలో ఈ సంబోధనమే 
చెప్పుతున్నది. తరువాత కథలో అత డెలా రక్షించాడో మనకు తెలిసింది. 


201. ఇంద్రుడిని నిందిస్తూ విపులుడు వాడిన మాటలు. అవిజితేంద్రియబల - జితేంద్రియుడని వాడటం తప్ప ఇట్లా 
లేదు. ఇంద్రుడి బలమంతా ఏమిటి? కామాదుల (ప్రేరణకు లోబడి యథేచ్చగా ప్రవర్తించటం, విచ్చలవిడితనమే వాడి బలం. 
ఇంద్రుడంటే - ఇం(ద్రియాలపై అజమాయిషీ చేసే దేవుడని అర్థం కనుక. ఈ సంబోధన చాలా అర్థవంతం. మనిషికూడా 
ఇంద్రియాలకు లోబడిపోవటానికే కారణం ఇం(ద్రియాధిదేవత అయినవాడే వాటికి లోబడి పోతున్నాడు కనుక మనిషి 
లెక్కేమిటని అర్థం. కనుకనే ఇంద్రజాల మన్నమాట పుట్టింది. ఇంద్రుడు మనపై వేసిన వల. ఇంద్రియాలకు లోబడటమే వలలో 
పడటం. 


211. అకిల్భిష చరితా! - పై 210 వచనంలో విపులుడు మనస్సులో బాధపడటం చెప్పబడింది. నావలన ఏ తప్పు 
జరిగిందో అని. దానిని తీసివేయటానికి అకిల్బిషచరితా అనే ఈ సంబోధన ఉపయోగించబడింది. 


తే. నీవు రుచి. గాచు నప్పటి నిపుణ వృత్తి । నాకు నెటింగింపకునికి యన్యాయముగ6 ద 

లంచిరో? లేక దాని గల్మషము గాంగ । నేను దలంచిన శాప మీ నెట్లు నీకు? 212 
ప్రతిపదార్థం: నీవు; రుచిన్‌; కాచు= రక్షించు; అప్పటి= వేళ; నిపుణవృత్తిన్‌= నైపుణ్యంతో - నేర్పుతో; నాకున్‌; ఎటింగింపక+ 
ఉనికి= తెలుపకపోవటం; అన్యాయముగన్‌= న్యాయం కాదని; తలంచిరో?= అనుకొన్నట్టున్నారేమో! లేక; దానిన్‌= నీవు చేసిన 


పనిని; నేను; కల్మషముకాంగన్‌= పాపమని; తలంచినన్‌= అనుకొంటే; నీకున్‌; ఎట్టున్‌= ఏ విధంగానైనా సరే; శాపమున్‌= 
శాపాన్ని; ఈను= ఇవ్వను (ఇచ్చేవాడినే). 


తాత్సర్యం: నీవు నైపుణ్యంతో రుచిని రక్షించిన విధానం (ఆమె శరీరంలో (ప్రవేశించటం) నాకు చెప్పకపోవటం 
అన్యాయ మనుకొని ఉంటారు వారు. కాని, అది పాపమైతే నీకు ఎట్టాగైనా సరే శాప మిచ్చి ఉండేవాడినే కదా! 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 223 


నిశేషం: న్యాయం - సాంఘిక ధర్మం - దానిని ఉల్లంఘించడం అన్యాయం. 
ధర్మం : సకల (ప్రపంచానికీ, భగవంతుడికీ, తనకూ ఉన్న సంబంధం. ఇది ఆత్మ ధర్మం. 


కనుకనే సామాజిక ధర్మం యొక్క ఉల్లంఘనం - తాను గురు భార్యా శరీరంలో (ప్రవేశించిన విషయం గురువుగారికి 
చెప్పకపోవటం - చేయటం. కానీ ఆత్మ ధర్మోల్లంఘనం కాదు. కాబట్టి పాపం లేదు. ఇందుకని కవి 'కల్మషముగాంగి - 
గురువనుకోలేదు. 


వ. అప్పని పాపంబు గాకుండ వరం బిచ్చితి నది మటివు; మమ్మిథునంబు లహోరాత్రంబులు, నయ్యార్వురు 
బుతువులు' అని పలికిన గురునిబోధనంబునకు నాశ్చర్యంబును బ్రసాదంబునకు( బ్రమోదంబునుం బొందు 
శిష్యునితో నతండు వెండియు. 213 

ప్రతిపదార్థం: ఆ+పని= ఆ కార్యం; పాపంబుకాక+ఉండన్‌= పాపం కాకుండా; వరంబున్‌; ఇచ్చితిని; అది; మణవుము= 

మరిచిపొమ్ము; ఆ+మిథునంబులు= ఆ దంపతులు; అహః+రాత్రంబులు= పగలు, రేయి; ఆ+ఆర్వురు= ఆ ఆరుగురు; 
బుతువులు= వసంతాది బుతువులు; అని పలికిన గురుని; బోధనంబునకున్‌= జ్ఞానానికి; ఆశ్చర్యంబును; ప్రసాదంబునకున్‌= 
దయకు; (ప్రమోదంబునున్‌= ఆనందం; పొందు శిష్యునితోన్‌; అతండు= గురువు; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: ఆ పని పాపం కాకుండా వర మను[గ్రహిస్తున్నాను. దాని సంగతి మరిచిపొమ్ము. ఆ జంట రేయింపగళ్ళు 

ఆ యారుగురు బుతువులు' అని చెప్పిన గురువుగారి జ్ఞానానికీ, వర మను(గహించిన దయకూ సంతోషిస్తున్న 

శిష్యుడితో గురు వింకా అంటున్నాడు. 


విశేషం: ఆదిపర్వంలో ఉదంకుడి కథలో కూడా ఈ విషయమే వస్తుంది. “సిత+అసిత తంతు సంతాన పటంబు 
ననునయించువారి నిద్దణ (స్రీలను, ద్వాదశ+అర చ[క్రంబు. బరివర్తించుచున్నవారి నార్వురం గుమారులను” 1-117. 


దీన్ని వివరిస్తూ 118వ పద్యంలో - సిత తంతువు = తెల్లదారం, అసితతంతువు= నల్లదారంతో నేసే వస్త్రం - పగలు 
రేయి, అనీ, ఆర్వురు కుమారులు 6 అరలున్న చక్రం - 6 బుతువుల కాలచక్రమనీ - చెప్పాడు కవి. రెంటినీ పోల్చి 
చూచుకొనవచ్చును. 


తే. దినము, రాత్రియు, బుతువులు, మనుజు చేయు । సుకృతమును దుష్క ృతంబును జూచుచుండు( 

గాని, యెంత రహస్యపుం గార్యమైన । నొరు లెటుంగరు న న్నని యునికి మోస. 214 
ప్రతిపదార్థం: దినము= పగలు; రాత్రియున్‌= రాత్రీ; బుతువులు; మనుజుచేయు= మనిషి చేసే; సు+కృతమును= 
మంచిపని; దుస్‌+కృతంబును= చెడ్డపనీ; చూచుచున్‌+ఉండున్‌= చూస్తూ ఉంటాయి; కాని; ఎంత= ఎట్లాంటి; రహస్యపు 
కార్యము= రహస్యపు పని; ఐనన్‌= అయినా; నన్నున్‌= చేస్తున్న నన్ను; ఒరులు= ఇతరులు; ఎలుంగరు= తెలిసికొనలేరు; 
అని= అనుకొంటూ; ఉనికి= ఉండుట; మోస= మోసం. 
తాత్సర్యం: రేయింబవళ్ళు, బుతువులు - మనిషి చేసే మంచిపని చెడ్డపనీ చూస్తూ ఉంటాయి. కాని నేను చేస్తున్న 
ఈ రహస్యకార్యం ఎవరూ చూడటం లేదనుకొంటే మోసపోతావు సుమా! 


విశేషం: ఇది చాలా గొప్ప విషయం. మనిషి ప్రకృతినుండి వస్తున్నాడు. తనకంటె అది పెద్దది. కనుక దాని కళ్ళకు దాని 


224 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంతానం మనిషి గంతలు కట్టలేడు. ఇది ఆనాటి మనిషిభావన. నే డది పోవటం వలననే అనేక రకాల అన్యాయాలు 
జరుగుతున్నాయి. 


ఇట్లాగే దుష్యంతోపాఖ్యానంలోనూ శకుంతల దుష్యంతుడితో అంటుంది. పోల్చి చూచుకొనవచ్చును. 


వ. అనిన మణఖియును. 215 
తాత్సర్యం: అని ఇంకా. 


క. 'స్తీరక్ష సూక్ష్మ మీ వ । ట్లేరూపున నైన వంశహీనత మమ్ముం 

జేరక యుండం దగ బరి । హారము సేసి; తది యేల యవగుణ మయ్యెన్‌? 216 
ప్రతిపదార్థం: స్తీ రక్ష= (స్త్రీని కాపాడటం; సూక్ష్మము= కష్టం; ఈవు= నీవు; అట్టు= ఆ విధంగా; ఏ రూపునన్‌+ఐనన్‌= 
ఏ విధంగానైనా; మమ్మున్‌= మా దంపతులను; వంశహీనత= కులహీనత; చేరక+ఉండన్‌= చేరకుండా; తగన్‌= చక్కగా; 
పరిహారము= తొలగించటం; చేసితి= చేశావు; అది; ఏల= ఎందుకు; అవగుణము= చెడ్డగుణం, అయ్యెన్‌= ఐనది? 
తాత్సర్యం: 'స్రీని కాపాడటం చాలా కష్టం. నీ వా విధంగా మాకు కులం తక్కువతనం రాకుండా కాపాడావు. 
అది మంచిదే తప్ప చెడ్డది కాదు. 


విశేషం: కథ స్రీ రక్షణ కష్టమని చెప్పటం కొరకని వచ్చింది కనుక ఇది ముగింపు. 


వ. దాని తెఅంగు నా కెటింగింపకున్న నేమి?" అనుపలుకు వలికి దేవశర్మ విపులు నుల్లం బూరడిల్లం జేసె. 
అవ్వధూవరులును, విపులుండును బుణ్యలోకంబులు వడసిరి, పాండవాగ్రజా! తెటివల తెటింగెటింగించితి 
వారి రక్షించుటయు నిట్లరిదియై యుండు” నని చెప్పి భీష్ముండు. 217 


ప్రతిపదార్థం: దాని తెణంగు= రక్షణ విషయ విధానం; నాకున్‌; ఎటింగింపక= చెప్పక; ఉన్నన్‌= ఉన్నంత; ఏమి= ఏమైనది; 
అనుపలుకు= అన్నమాట; పలికి= చెప్పి; విపులు= విపులుడియొక్క; ఉల్లంబు= మనస్సును; ఊరడిల్లన్‌+చేసెన్‌= ఊరట 
పొందేటట్టు చేశాడు; ఆ వధూవరులును= ఆ భార్యాభర్తలు; విపులుండును; పుణ్యలోకంబులు= స్వర్గం; పడసిరి= పొందారు; 
పాండవ+అ(గ్రజా!= పాండవులలో పెద్దవాడా!; తెఅవల= స్త్రీల; తెజంగున్‌= పద్దతి; ఎటింగించితిన్‌= చెప్పాను; వారిన్‌= వారిని; 
రక్షించుటయున్‌= కాపాడటం; ఇట్లు; అరిది= సూక్ష్మం; ఐ, ఉండునని చెప్పి భీష్ముండు. 


తాత్సర్యం: రుచిని రక్షించిన విషయం చెప్పనంతమాత్రాన ఏమైనది? అని శిష్యుడిని ఊరడించాడు గురువు. 
గురువూ, అతడి భార్యా, శిష్యుడూ మరణించి పుణ్య లోకాలకు పోయారు. ధర్మరాజా! స్తీ సంగతి చెప్పాను. వారిని 
రక్షించటం కష్టమనీ చెప్పాను. అని భీష్ముడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “పలువురు గ్రీడింతురు, భూ ।; వలయాధిప ! యరయ మంచివారును గల; ర 
క్కులధర్మ సతులకతమున । నిల నిరపాయత్వ మొంది, యెసకం బెసంగున్‌. 218 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 225 


ప్రతిపదార్థం: భూ+వలయ+అధిప= భూ చక్రమునకు రాజా!; పలువురు= అనేకులు; క్రీడింతురు= యథేచ్చగా తిరుగుతారు; 
అరయన్‌= జా(గ్రత్తగా విచారిస్తే; మంచివారును= (స్త్రీలలో) మంచివారు కూడా; కలరు= ఉంటారు; ఆ+కుల ధర్మసతుల= 
మంచివంశంలో పుట్టి అగ్నిసాక్షిగా వివాహమైన పతివ్రతల; కతమునన్‌= కారణంచేత; ఇల= భూమి; నిర+అపాయత్వమున్‌= 
అపాయం లేనితనమును; ఒంది= పొంది; ఎసకంబు+ఎసంగున్‌= అతిశయంగా (ప్రకాశిస్తూ ఉన్నది. 


తాత్సర్యం: 'రాజా! (స్త్రీలలో పలువురు యథేచ్చగా సంచరిస్తారు. కాని, చూస్తే వారిలోనూ మంచివా రుంటారు 
సుమా! ఆ కులసతుల వలననే ఈ లోకం పచ్చగా ఉన్నది. 


క. పాతివ్రత్యము గలిగిన । నాతి యనంగ దైవ మన జనస్తుత! వేటే? 
యాతత ధర్మార్థ సుఖ | ఖ్యాతులు, సద్ధార్యవలన( గాదే కలుగున్‌.' 219 


ప్రతిపదార్థం: పాతివ్రత్యము= పతినే దైవంగా ఆరాధించే వ్రతం; కలిగిన; నాతి= (స్త్రీ; అనంగన్‌; దైవము= దేవుడు; అనన్‌, 
జనస్తుత!= లోకంతో నుతింపబడు రాజా!; వేటే?= వేరా? కాదు ఒకరే (పతివ్రతే దైవం); ఆతత= విస్తారమైన; ధర్మ= 
ధర్మము; అర్థ్హ= ధనం; సుఖ= సుఖము; ఖ్యాతులు= కీర్తులు; సత్‌=మంచి; భార్యవలనన్‌= పత్నివలననే; కాదే= కదా; 
కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: జననుతుడవైన ధర్మజా! పతివ్రతకూ దైవానికీ భేదం లేదు. సద్భార్యవలననే పురుషార్ధ సిద్ది. ధర్మం, 
అర్థం, సుఖం, కీర్తి ఇవన్నీ పురుషుడికి ఆమెవలననే లభిస్తాయి కదా! 


విశేషం: ఇది (స్తీ ప్రశంస. భారత మొక చిత్రమైన ఇతిహాసం. లోకంలో ఏ విధంగా మంచి చెడులు మనిషిని ఆశ్రయించుకొని 
ఉంటాయో అదే విధంగా (స్త్రీలలో ఈ రెండు పార్వాలు. అట్లాగే పురుషులలోనూ (ధర్మరాజు, దుర్యోధనుడు) ఉంటాయని 
చూపించటమే వైచిత్రి. కనుక రేయింబవళ్ళ వలె; (స్త్రీలలో చెడువారివలె మంచివారూఉన్నారు. ఆ తల్లుల ఉనికి వలననే ఈ 
భూమి పచ్చగా ఉన్నది - అన్న వాక్యంతో చేసిన ముగింపు చాలా అద్భుతం. 


భీష్ముడు ధర్మజునకు గాంధర్వాది నివాహ పద్దతుల( తెజ( గెణింగించుట (సం.13-41-1) 


వ. అనిన విని యజ్ఞనపతి జాహ్నవీనందనుతో. 'గన్యావరణ ప్రకారంబు విచారణీయం బైన కృత్యంబు; దాని తెటిం 
గెలింగింపవే యనుటయు, నతం డతని కిట్లనియె. 220 


ప్రతిపదార్థం: అనినన్‌విని; ఆ+జనపతి= ఆ నరేశ్యరుడైన ధర్మజుడు; జాహ్నవీ= గంగయొక్క; నందనుతోన్‌= కొడుకుతో; 
కన్యావరణ (ప్రకారంబు= వధువు నెన్నుకొనే పద్దతి; విచారణీయంబు= ఆలోచించదగ్గది ఐన; కృత్యంబు= పని; దాని 
తెజింగు= దాని విధము, ఎజింగింపవు+ఏ= తెల్పవా? అనుటయున్‌= అనిప్రశ్నించగా; అతండు= భీష్ముడు; అతనికిన్‌= 
ధర్మజునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పగా విన్న ఆ రాజు గంగకొడుకుతో అన్నాడు. 'వధువును ఎంచుకొనే పద్దతి ఆలోచించదగ్గ 
విషయం. కనుక దాని సంగతి చెప్పుము” అనగా ఆయన ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


226 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “కులమును, శీలము, విద్యయు । గలవానిం బిలిచి , ప్రీతి. గన్నియ నీం గా 
వలయు, నుదక ప్రదానా । కలితంబుగ; బ్రాహ్మ కర్మ గతి యిది యధిపా! 221 


ప్రతిపదార్థం: అధిపా!= (ధర్మాన్ని) అధిష్టించి పాలించేవాడా!; కులమును= మంచి సంసారంగల కుటుంబం; శీలమున్‌= 
పవిత్రమైన ప్రవర్తన, స్వభావం; విద్యయున్‌= చదువూ; కలవానిన్‌= ఉన్నవాడిని; పిలిచి= ఆహ్యానించి; ఉదక= నీరు; ప్రదాన= 
ఇచ్చుట; కలితంబుగన్‌= కూడుకొనేటట్టుగా; కన్నియన్‌= కూతురును; పీతిన్‌= (ప్రేమతో; ఈ6గాన్‌ వలయున్‌= ఇవ్వాలి; ఇది; 
బ్రాహ్మ= బ్రాహ్మణ లేదా వైదిక; కర్మ గతి= కర్మ విధానం. 

తాత్పర్యం: మంచికులం, శీలం, విద్య ఉన్న వరుడిని చూచి సాదరంగా పిలిచి ప్రేమతో కన్యను ఉదకధారా 
పూర్వకంగా కన్యాదానం చేయాలి. ఇది వైదిక కర్మ. వేదోక్తమైన బ్రాహ్మ వివాహం. 


ఆ. క్షాత్ర మండ్రు బుధులు, గన్య పురుషు గోర । నతడు గన్య మీంద నాస సేయ, 

నచల మగు పరస్పరానురాగము గని । ప్రమదమెసంగం జేయు పరిణయంబు. 222 
ప్రతిపదార్థం: కన్య= వధువు; పురుషున్‌= వరుని; కోరన్‌= కోరితే; అతండున్‌= వరుడున్నూ; కన్య మీ(దన్‌= కన్నెపై; ఆస 
చేయన్‌= ఆశపడితే; అచలము+అగు= చలనంలేని; పరస్పర అనురాగమున్‌= ఒకరిపై ఒకరికి కల (ప్రేమను; కని= చూచి; 
ప్రమదము= సంతోషం; ఎసంగన్‌= ఎక్కువ కాగా; చేయు= చేసే; పరిణయంబు= వివాహం; బుధులు= పండితులు; క్షాత్రము= 
క్షత్రియ సంబంధమని; అం(డ్రు= అంటారు. 
తాత్సర్యం: కన్య వరుడిని కోరుకొనటం, వరుడు కన్యను కోరుకొంటూ ఉండటంతో వారిరువురి నడుమ గట్టిదైన 
అనురాగం గోచరించటంవలన వారిరువురికి జరిగే వివాహం క్షాత్రవివాహం. 


విశేషం: వధూవరులు (్రేమించుకొనటం చూచి చేసిన వివాహం క్షాత్రం. ఇదే నేడు మనం గొప్పదిగా చెప్పుకొనే ప్రమవివాహం. 
బ్రాహ్మం వైదిక కర్మ (ప్రధానం. ఇది (పేమ (ప్రధానం. ఇందులో వ్యక్తి (ప్రాధాన్యం. అందులో కర్మప్రాధాన్యం. ఈ భేదం 
గమనించాలి. మనదేశంలో మొదటి దానికే ప్రాధాన్యమున్నది. 
క. కన్ను మనంబును దనిసిన । గన్నియ యెవ్వాని( గోరు గాంధర్వం బా 

యన్ను నతని కిచ్చుట, వెల । వన్నుట యాసురము సూవె పారవముఖ్యా! 223 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా= పురువంశంలో ్రేష్టుడా!; కన్ను; మనంబును= మనసు; తనిసిన= తృప్తిపడిన; కన్నియ= 
వధువు; ఎవ్వానిన్‌= ఎవరిని; కోరున్‌= కోరుకొంటుందో; ఆ అన్నున్‌= ఆ (స్ర్తీని; అతనికిన్‌= కోరినవాడికి; ఇచ్చుట= వివాహం 
చేయటం; గాంధర్వంబు= గంధర్వులకు సంబంధించింది కనుక దానికా పేరు; వెల పన్నుట= కట్నం కావాలనటం; 
ఆసురము= అసుర సంబంధమైనది; సూవె= సుమా! 
తాత్సర్యం: ధర్మరాజా! కన్నెను తాను కోరుకొన్న వాడి కిచ్చి చేసే వివాహం గాంధర్వం. కట్నంతో చేసికొనేది 


ఆసురం. 


విశేషం: గంధర్వ అంశతో మనిషికి సౌందర్యం వస్తుంది. సంగీతం వస్తుంది. గంధర్వులు కళా - సౌందర్య (ప్రియులు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 227 


క. బలిమి మెయి వరు(డు గన్నెకు(। గలవారిం బొడిచి, కరము క్రౌర్యంబున, న 

ప్పాల(తుక దుఃఖింప(గ, వా । రలు వొగుల6గం దెచ్చికొనుట రాక్షసము నృపా! 224 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! (నృ= మనుష్యులకు; ప= పాలకుడు); బలిమి మెయిన్‌= బలంతో; వరుండు= మగవాడు; 
కన్నెకున్‌; కలవారిన్‌= కన్యా బంధువులైన వారిని; పొడిచి= చంపి, జయించి; కరము= మిక్కిలి; (క్రార్యంబునన్‌= (కూరత్వంతో; 
ఆ పొలంతుక= ఆ కన్య; దుఃఖింపంగన్‌= ఏడ్వగా; వారలు= బంధువులు; పొగులంగన్‌= ఏడ్వగా; తెచ్చికొనుట= బలవంతంగా 
లాక్కొనిరావటం; రాక్షసము= రాక్షసమన్న పేరు గల వివాహం; 
తాత్సర్యం: రాజా! బలవంతంగా కన్నె నెత్తుకొనిపోయి క్రూరంగా ఆమె బంధువులను చంపి, వాళ్ళంతా ఏడుస్తూ 


ఉండగా చేసికొనే వివాహం రాక్షసం. 
వ. ఇట్లు సెప్పంబడునట్టి. 225 
తాత్సర్యం: ఈ విధంగా చెప్పబడే. 
ఆ. అయిదు దెఅంగులందు నారయ మూయడవి। ధములు ధర్మకృతులు ధర్మపుత్ర! 
యాసురంబు రాక్షసాహ్వయంబును ధర్మ । దూర సంవిధాన దూషితములు. 226 


ప్రతిపదార్థం: ధర్మపుత్ర!= యముని కుమారుడా!; అయిదు తెజంగులందున్‌= అయిదు రకాల వివాహాలలో; ఆరయన్‌= 
విచారిస్తే, మూండు విధులు= మొదటి మూడు పద్దతులు; ధర్మకృతులు= ధర్మ సహితాలైన విధులు; ఆసురంబున్‌; 
రాక్షస+ఆహ్యయంబును= ఆసుర, రాక్షసమన్న పేరు కలవి; ధర్మదూర= ధర్మానికి దూరంగా ఉండే; సంవిధాన= పద్దతితో; 
దూషితములు= కలుషితాలు (ధర్మక్రమానికి దూరమైనవని తాత్పర్యం) 

తాత్సర్యం: ధర్మరాజా! ఈ ఐదు రకాలలో మొదటి మూడు ధర్మవివాహాలు; మిగిలినవి రెండూ ధర్మానికి 
దూరంగా ఉండే పద్దతితో కూడుకొన్నందున కలుషితాలు. 


విశేషం: బహుశా రాక్షస - ఆసురములు అతి ప్రాచీన ఆటవిక జాతులలో ఆచారాలై ఉండవచ్చును. స్రీలు తక్కువగా ఉండే 
జాతులలో ఇట్టాంటి ఆచారాలు వచ్చే అవకాశ మెక్కువ కనుక ఇట్టాంటివి సంభవిస్తా యంటారు పరిశోధకులు. 
తే. మాతృ పితృ హీనయైనను, బ్రాతృరహిత । భావ మొందిన నబ్బాల పరిణయార్ధ 

వరణమున కర్పగా దని, కురుకులాగ్ర । గణ్య! చెపుదురు పరిణయకల్పవిదులు. 227 


ప్రతిపదార్థం: కురుకుల=కౌరవకులంలో; అ(గ్రగణ్య!= మొదట ఎన్నదగ్గవాడా! మాతృ= తల్లి; పితృ= తండ్రి; హీనఐననున్‌= 
లేనిదైనా; (భ్రాతృ= సోదర; రహిత భావము= లేనితనం; ఒందినన్‌= పొందితే; ఆ బాల= ఆ కన్య; పరిణయార్థ వరణమునకున్‌= 
వివాహం కొరకు ఎన్నికకు; అర్హ కాదు= తగినది కాదు; అని; పరిణయకల్ప= వివాహశాస్త్ర విధానం ; విదులు= తెలిసినవారు; 
చెపుదురు= చెప్పుతారు; 


తాత్సర్యం: తల్లీ, తండ్రీ, అన్నా లేని పిల్లను వివాహానికి ఎన్నుకొనకూడదని వివాహశాస్త్రవేత్తలు చెప్పుతారు. 


విశేషం: అట్లాంటి దురదృష్టవంతురాలు మెట్టినింటినీ అట్లాగే చేస్తుందన్న భావంతో ఈ నిషేధం వచ్చి ఉంటుంది. 


228 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. ఆత్మజాతియందు, నవుల జాతులు రెంట. । గ్రమవివాహ మొప్పు బ్రాహ్మణునకు 
ననఘ! శూద్రవనితయందు నాతని కప । త్యంబు గలిమి పాప మనియు. గలదు. 228 


ప్రతిపదార్థం: (బ్రాహ్మణునకున్‌= విప్రకులంలో పుట్టిన వాడికి; ఆత్మ= తనయొక్క; జాతి యందున్‌= వర్లంలో; అవులజాతులు 
రెంటన్‌= తరువాతి రెండు వర్ణాలలో (క్షత్రియ - వైశ్య జాతులలో); క్రమ= (క్రమంగా - సక్రమంగా; వివాహము= పెండ్డి; 
ఒప్పున్‌= ఒప్పుతుంది; అనఘ!= పుణ్యాత్ముడా!; ఆతనికిన్‌= ఆ (బ్రాహ్మణుడికి; శూద్రవనితయందున్‌= శూద్ర (స్తీ వలన; 
అపత్యంబు= సంతానం; కలిమి= కలిగి ఉండటం; పాపము= స(క్రమం కాదు; అనియున్‌= అని కూడా; కలదు= ఉన్నది. 


తాత్సర్యం: (బ్రాహ్మణుడు క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలలోని కన్యలను వివాహం చేసికొనవచ్చును. 
కాని, శూద్ర'్తీ నుండి సంతానం కనటం మాత్రం నిషేధం అని శాస్త్రం. 


తే. రాజునకు రాజవంశజ రమణి యైన । వెనుక వైశ్యవరించుట విహిత విధము 
వైశ్యునకు శూద్రునకు( దమ వంశములన | పరిణయంబు గాందగు నరపాలవర్య! 229 


ప్రతిపదార్థం: నర= మానవులను; పాల= పాలించేవారిలో; వర్య!= గొప్పవాడా! రాజునకున్‌= క్షత్రియుడికి; రాజవంశజ= 
రాజవంశంలో పుట్టిన; రమణి= పత్ని; ఐన వెనుకన్‌= ఐన తరువాత; వైశ్యన్‌= కోమటి'స్రీని; వరించుట= వివాహం కావటం; 
విహిత= వేదంలో విధించబడిన; విధము= పద్దతి; వైశ్యునకున్‌= కోమటికి; శూద్రునకున్‌= నాలుగవ జాతివాడికి; తమ= తమ 
తమ; వంశములన్‌+అ= వంశాలలోనే; పరిణయంబు= వివాహం; కాన్‌+తగున్‌= చేసికొనటం బాగు. 

తాత్సర్యం: రాజుకు ముందు క్షత్రియ కన్యను ఆ తరువాత వైశ్యకన్యను వివాహం చేసికొనటం శాస్త్రం విధించిన 
కర్మ. వైశ్యుడికి, శూద్రుడికి తమ తమ కులాలలోనే వివాహం చేసికొనాలి. నీవు రాజువు గనుక ఈ నీతిని 
పాటించాలి. 


వ. రాజునకు, వైశ్యునకు శూద్రకన్యావరణంబు సేయుటయును గలిగియుండు' నని చెప్పిన విని యక్కౌంతే 
యాగ్రజుండు శాంతనవుతో' బాహ్మణునకు శూద్రజాతి యందు భార్యా పరిగ్రహంబు సేయందగు నని విందును; 
అతనికి భార్యలు మువ్వురని నిర్దేశించితిరి. అది యెట్లొకో? యనుటయు నతం డమ్మహీపతి కిట్లనియె.230 


ప్రతిపదార్థం: రాజునకున్‌; వైశ్యునకున్‌; శూద్రకన్య= నాలుగవ జాతి కన్యను; వరణంబు చేయుటయునున్‌= వివాహం 
చేసికొనట మున్నూ; కలిగి ఉండున్‌= ఆచారమున్నది; అని; చెప్పినన్‌= చెప్పుగా; విని; ఆ+కౌంతేయ+అ(గ్రజుండు= ఆ 
కుంతీనందనులలో పెద్దవాడు; శాంతనవుతోన్‌= శంతనమహారాజు కుమారుడితో; (బ్రాహ్మణునకున్‌; శూ(ద్రజాతి యందున్‌= 
నాలుగవజాతిలో; భార్యా పరిగ్రహంబు= భార్యగా (గ్రహించటం; చేయన్‌+తగున్‌= చేయవచ్చును; అని విందును= అని 
వింటున్నాను; అతనికిన్‌= ఆ (బ్రాహ్మణుడికి; భార్యలు= మువ్వురు; అని; నిర్దేశించితిరి= సూచించారు; అది+ 
ఎట్టు+ఒకో+అనుటయున్‌, అతండు= భీష్ముడు; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: రాజా! వైశ్యుడు శూద్రకన్యలను చేసికొనటమూ కద్దు” అని చెప్పగా విన్న ధర్మరా జన్నాడు; 'బ్రాహ్మణుడికి 
ముగ్గురే భార్య లన్నారు మీరు. మరి అతడు నాలుగవ జాతిలోను కన్యావరణం చేయవచ్చునని విన్నానే; ఇదెట్టాగా? 
అని అనగా భీష్ము డిట్టా చెప్పాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 229 


ఆ. అనఘ! విషమ మైన యట్టికార్యంబు వా । టిలినం జూచి, పెద్ద వలచి యైన 

లోభమునను శూద్రః దా భార్య(గా( గొను । విప్రం డధికపాపవృత్తి గామి. 231 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విషమము+ఐన= తీవ్రమైన (అక్రమమైన); అట్టి కార్యంబు= అటువంటి ఘటన; 
పాటిలినన్‌= కలిగితే; చూచి; పెద్ద= గొప్పగా; వలచిఐనన్‌= (ప్రేమించి అయినా; లోభమునను= పినాసితనంతోనైనా; శూద్రన్‌= 
శూద్ర స్త్రీని; తాన్‌= తాను; భార్యన్‌+కాన్‌= పెండ్డాముగా; విప్రుడు= (బ్రాహ్మణుడు; కొనున్‌= (గ్రహిస్తాడు; అధిక= మిక్కిలి; 
పాపవృత్తి= పాపపు నడవడి; కామిన్‌= కానందున. 
తాత్పర్యం: పుణ్యాత్ముడా! ఏదైనా దుర్దటనవలన కాని, ప్రేమించి కానీ, లోభంవలన గానీ విప్రుడు నాలుగవ జాతి 
పిల్లను పెండ్లిచేసికొనవచ్చును. అది మిక్కిలి పాపపునడవడి కానందువలన. 


వ. అవ్విధంబు నొక్కొక్క యెడం గల్లి దూష్యంబు గాక చెల్లునని చెప్పి వెండియు. 232 


అ అ . వ 4 స = ప్త ము అ వ; సె అ 
ప్రతిపదార్థం: ఆ+విధంబును= ఆ పద్దతికూడ; ఒక్క+ఒక్క= ఒక్కొక్క; ఎడన్‌= సందర్భంలో; కల్లి= ఏర్పడి; దూష్యంబు 
కాక= నింద్యం కాకుండా; చెల్లును= చెల్లుబాటౌతుంది; అని చెప్పి; వెండియున్‌= మరల 


తాత్పర్యం: ఆ పద్దతికూడా ఒక్కొక్క సందర్భంలో నింద్యంగాకపోతుంది' అని మరలా ఇట్టా అన్నాడు. 


క, _'ధరణీసుర, రాజ, వణిక్‌ | తరుణులకును విప్రువలన( గల్గిన తనయుల్‌ 

కురునాథా! ద్విజు లనంగా | బరంగుదు; రది లేదు శూద్రభామ సుతులకున్‌.' 233 
ప్రతిపదార్థం: విప్రవలనన్‌= (బ్రాహ్మణుడి వలన; ధరణీసుర= బ్రాహ్మణ, రాజ= క్షత్రియ; వణిక్‌= కోమటి; తరుణులకును= 
స్త్రీలకు; కల్గిన; తనయుల్‌= కొడుకులు; కురునాథా!= కురువంశ శ్రేష్టుడా!; ద్విజులు= రెండు జన్మలు కలవారు; అన(గాన్‌= 
అన్న పేరున; పరంగుదురు= (ప్రకాశిస్తారు; శూద్రభామ= శూద్ర స్త్రీ యొక్క; సుతులకున్‌= కొడుకులకు; అది= బ్రాహ్మణత్వం; 
లేదు. 
తాత్సర్యం: బ్రాహ్మణునకు మొదటి మూడు కులాలలో పుట్టిన సంతానం (బ్రాహ్మణులుగానే పిలువబడుతున్నారు. 

ర్‌ య“ ఆగ 3 

శూద్ర ్రీకి పుట్టిన సంతానం మాత్రం అట్లా లేదు. 


వ. అనవుడు ధర్మపుత్తుండు 'భూసురుని వలన నాలుగు జాతుల నాతులకును బ్రసూతులైన సుతులకును నతని 
ధనంబునందు భాగం బెట్లుండు? నని యడిగిన. 234 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ధర్మపు త్రుండు; భూసురునివలనన్‌= భూలోకంలో దేవత - (బ్రాహ్మణుడి వలన; 


నాలుగుజాతుల; నాతులకును= (స్రీలకు; (ప్రసూతులు+ఐన= పుట్టినవారైన; సుతులకును= కొడుకులకు; అతని ధనంబునందున్‌; 
భాగంబు; ఎట్టు+ఉండున్‌; అని అడిగినన్‌. 


తాత్పర్యం: అనిన తరువాత ధర్మరాజు బ్రాహ్మణుడివలన నాలుగు జాతుల స్రీలకు సంతానం కలిగితే వారందరికి 
తండ్రి ఆస్తిపాస్తు లెట్టా పంచాలి? అని (ప్రశ్నించాడు. 


230 శ్రీమదాంధ్ర మహాభారతము 


రూ 


“విను, జనమేజయ మనుజేంద్ర! యమ్మేది | నీశ్వరుతో భిష్ముం డిట్టులనియె; 

బ్రాహ్మణు నర్ధంబు పది పాళ్ళుగాం జేయ । నాలుగు బ్రాహ్మణి నందనుండు, 
క్షత్రియాత్మజుండు భాగములు మూండును, వైశ్య | తనయుండు రెండు, శూద్రాతనూజు€ 
డొక పాలు గొనుటకు నొడయులు; తుదివాండు । వలచి పెట్ట(గ( గొనువాండు గాని 


తే. తండ్రితోడం ద్రివిధ తనయులతోడను | దనదు భాగమునకు. బెనంది కొనంగం 
దగదు వారలకును దగదు నిరయత ద । ద్దశమభాగ మీక తార కుడువ.” 235 


ప్రతిపదార్థం: జనమేజయ మనుజ+ఇం(ద్ర!= జనమేజయ మహారాజా! ఆ మేదినీ+-ఈశ్వరుతోన్‌= ఆ రాజుతో, ధర్మజునితో; 
భీష్ముడు; ఇట్టులు; అనియెన్‌: (బాహ్మణు+అర్థంబు= (బ్రాహ్మణుడి ధనం; పదిపాళ్ళుగాన్‌+చేయన్‌= పది భాగాలుగా చేస్తే; 
(బ్రాహ్మణి నందనుండు= బ్రాహ్మణ స్తీ కొడుకు; నాలుగు= నాల్లుభాగాలు; క్షత్రియ+ఆత్మజుండు= క్షత్రియప్రీ కొడుకు; 
భాగములు మూండును= మూడుభాగములు; వైశ్య తనయు(డు= వైశ్య స్తీ కొడుకు; రెండు= రెండుభాగలు; శూ(ద్రా తనూజు( 
డు= శూద్ర (స్తీ కొడుకు; ఒక పాలు; కొనుటకున్‌= పై విధంగా పంచుకొనటానికి; ఒడయులు= అర్హులు; తుదివాండు= 
శూద్రసంతానం; వలచి= ప్రేమించి; పెట్టంగన్‌= పెట్టితే; కొనువా(డుకాని= తీసికొనేవాడే తప్ప; తండ్రితోడన్‌= తండ్రితో; 
(త్రివిధ= ఆ ముగ్గురు; తనయులతోడను= కొడుకులతో; తనదు= తనయొక్క; భాగమునకున్‌= పాలుకు; పెనంి= 
పెనగులాడి; కొనంగన్‌= తీసికొనటం; తగదు= న్యాయం కాదు; వారలకును= తండ్రికి, ఆ ముగ్గురు మిగిలిన కొడుకులకు; 
నిరయతన్‌= దయలేకుండా; తత్‌= ఆ శూ(ద్రునకు పోవలసిన; దశమ= పదవ; భాగము= పాలు; ఈక=ఇవ్వకుండా; తార= 
తామే; కుడువన్‌= తినటం; తగదు= న్యాయం కాదు. 


తాత్సర్యం: (బ్రాహ్మణుడి ఆస్తి పది భాగాలు చేసి అందులో నాలుగుపాళ్ళు బ్రాహ్మణ స్తీ కొడుకునకు, మూడు 
పాళ్ళు క్షత్రియ (స్తీ సంతానానికి, రెండు పాళ్ళు వైశ్య (స్తీ కొడుకుకు, ఒక పాలు శూద్ర (స్తీ సంతానానికీ ఇవ్వాలి. 
ఇందులో నాలుగోజాతివాడు (ప్రేమించి పెట్టితే తినేవాడే కాని వా రివ్వకపోతే పోట్లాడకూడదు. అట్టాగే తండ్రి, ఆ 
మిగిలిన ముగ్గురు కొడుకులు కూడా పదవ పాలు వాడికి ఇవ్వాలి. తామే అంతా దయమాలి తినకూడదు. 
విశేషం: ఈ పద్యం ఒక చారిత్రక సామాజిక స్థితికి అద్దం పడుతున్నది. (క్రీ.పూ. 2,3 వేల సంవత్సరాల (క్రితం పరిస్టితి 
ఇది. ఈ విభాగంలో సమత్వం లేదు. 


వ. అనిన విని పాండవాగ్రజుండు “దక్కిన వర్ణంబులవారి ధనంబు లెట్లుగాగలయవి సెప్పు, మనుటయు ననిమిష 

నదీనందనుం డతని కిట్లనియె. 236 
ప్రతిపదార్థం: అనినన్‌ విని; పాండవ అ(గ్రజాండు= పాండవులలో ముందు పుట్టినవాడు; తక్కిన వర్గంబులవారి ధనంబులు 
ఎట్టు కాగలయవి సెప్పుము; అనుటయున్‌= అనగా; అనిమిషనదీ= దేవతలనది యొక్క; నందనుండు= కొడుకు; అతనికిన్‌= 
ఆ ధర్మజుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
తాత్పర్యం: అని చెప్పగా విన్న ధర్మరాజు “తక్కిన వర్ణాలవారి ధన విభాగం ఎట్టా ఉంటుంది? చెప్పమంటే భీష్ము 
డిట్లా అన్నాడు. 

౮ 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 231 
విశేషం: అనిమిష - న+నిమిష (అనిమిషు= రెప్పకొట్టటం; లేనివాడు, కళ్ళుమూత పడటం లేనివాడు= దేవత. 


సీ. 'క్షత్రియు ధనము భాగము లెనిమిది సేయ, | భూపాల వైశ్యుల పుత్రికలకు, 
శూద్ర పుత్రికకును, సుతులైన యట్టి వా । రోలి నాలుగు, మూండు నొక్కటియును, 
గొనువారు పాళ్ళులు, కురుముఖ్య! వైశ్యుని । సొమ్మున వైశ్యకు సూను డైన 
యతండు నాలుగును శూద్రాత్మజు. డొకటియు. । గాంగ నైదుగ నంశకములు గొండ్రు 


తే. పెనంగి కొనంగం దగమి విన శూద్ర కొడుకున । కెందు6 గలదు; వాని కీక కుడువ 
గామియును సమంబ యేమి జాతులవారి | కయిన నిట్లు దెలియు మంశకృతులు. 237 


ప్రతిపదార్థం: క్షత్రియు ధనమున్‌= క్షత్రియుడి ధనం; ఎనిమిది; భాగములు; చేయన్‌= చేస్తే, భూపాల వైశ్యుల= రాజుల 
కోమటులయొక్క; పుత్రికలకున్‌= కూతుం[డ్రకు; శూద్రపుత్రికకును; సుతులైన+అట్టివారు= కొడుకులుగా పుట్టినట్టివారికి; 
ఓలిన్‌= (క్రమంగా; నాలుగు, మూండు, ఒక్కటియును; పాళ్ళులు= పాళ్ళుగా; కొనువారు= తీసికొనదగినవారు; కురుముఖ్య!= 
కురువంశ శ్రేష్టుడా!; వైశ్యుని సొమ్మునన్‌= వైశ్యుడి సొమ్ములో; వైశ్యకున్‌= వైశ్య స్త్రీకి సూనుండు= కొడుకు; ఐన అతండు= 
అయినవాడు; నాలుగును; శూద్ర+ఆత్మజుండు= శూద్రస్తీ కొడుకు; ఒకటియున్‌; కాంగన్‌= కాగా; ఐదుగన్‌= ఐదగునట్టుగా; 
అంశకములు= పాళ్ళు; కొండ్రు= తీసికొంటారు; శూద్ర కొడుకునకున్‌= శూద్రస్తీ కుమారునకు; పెనంగి= పోట్లాడి; కొనంగన్‌= 
ఆస్తి తీసికొనటం; తగమి= న్యాయం కాకపోవటం; విను; ఎందున్‌= ఎక్కడైనా; కలదు= ఉన్నది; వానికిన్‌= శూద్రుడికి; ఈక= 
ఇవ్వక; కుడువన్‌= తినటం; కామియును= కాకపోవటం; సమంబ= సమానమే; ఏమిజాతుల వారికిన్‌= ఏ జాతివారికైనా; 
అంశకృతులు= భాగాలు పంచటం; ఇట్టు= ఇంతేనని; తెలియుము= తెలిసికొమ్ము. 


తాత్పర్యం: క్షత్రియుడి ఆస్తి ఎనిమిది భాగాలుచేసి క్షత్రియ (స్తీ కొడుకునకు నాల్గు, వైశ్య స్రీ కొడుకునకు మూడు, 
శూద్ర స్తీ కొడుకునకు ఒకపాలు; ఇది పాళ్ళ పంపకం. వైశ్యుడి ధనం ఐదు భాగాలు చేసి, కోమటి (స్తీ కొడుకునకు 


నాల్గు; శూద్ర (స్తీ కొడుకునకు ఒక పాలుగా పంచుకొనాలి. శూద్ర స్రీ కొడుకు పోట్లాడి తీసికొనకూడదు. వారూ 
ఇతడికి ఇవ్వకుండా తినకూడదు అనటం సాధారణాంశమె. 


తే. ఆలు నిజజాతియందు, శూద్రాలి కెల్ల । సమములుగ6 బంచికొండ్రు భాగముల శూద్ర 

తనయు లెందటు గల్లినం దండ్రి ధనము । ధర్మసంగ్రహతత్సర! ధర్మతనయ 238 
ప్రతిపదార్థం: ధర్మ= ధర్మముయొక్క; సంగ్రహ సారాంశం (గ్రహించటంలో; తత్పర!= భక్తికలవాడా!; ధర్మతనయ!= 
ధర్మజా! శూ(ద్ర+ఆలికిన్‌+ఎల్లన్‌= శూద్ర సమూహానికి; ఆలు= భార్య; నిజ= తనయొక్క; జాతి= వర్గం; అందున్‌= 


అందులోనే; తండ్రి ధనమున్‌= శూద్ర తండ్రి డబ్బు; తనయులు= కొడుకులు; ఎందణు= ఎంతమంది; కల్లినన్‌= ఉన్నా; 
భాగములన్‌= పాళ్ళను; సమములుగన్‌= సమానంగా; పంచి కొండ్రు= పంచుకొంటారు. 


తాత్సర్యం: ధర్మసారాంశం వినటంలో ఆసక్తి కలవాడా! ధర్మరాజా! శూద్రుడు మాత్రం వారి జాతులలోనే 
వివాహం చేసికొనాలి. వాడి ఆస్తిని కొడుకులంతా సమంగా పంచుకొంటారు.” 


వ. అని నిర్దేశించి వెండియు. 239 


232 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; నిర్దేశించి= ఏర్పరచి; వెండియున్‌= ఇంకా. 
ం ( 
తాత్సర్యం: ఈ విధంగా ఎర్సరచి ఇంకా (ఇట్టా తెలిపాడు) 
క, “విను హవ్య కవ్యములు మ । జ్ఞన భోజనములును, విప్రజాతి వనిత దాం 
బనిసేయ నడపునది, య । ప్పనులకు( బెటిసతులు గామి బ్రాహ్మణుడు నృపా!” 240 


ప్రతిపదార్థం: నృపా!= మానవులను పాలించేవాడా!; విను; బ్రాహ్మణుండు= నాలుగు కులాలనుండి వివాహం చేసికొనటానికి 
అర్హత ఉన్నవాడు; తాన్‌= తాను; విప్రజాతి వనితన్‌= బ్రాహ్మణ (స్త్రీని; హవ్య= దేవతలకర్పించేది; కవ్యములు= పితృదేవతల 
కర్పించేది; మజ్జన= స్నానం; భోజనములు= ఆహారం పక్వంచేయటం - వడ్డించటం; పనిచేయన్‌= ఈ పనులు చేయటానికి; 
నడపునది= ఆజ్ఞాపించాలి; ఆ+పనులకున్‌= ఆ పనులను చేయటానికి; పెజు= మిగిలిన మూడు వర్ణాల; సతులు= భార్యలు; 
కామి= అర్హతలేనివారు కావున. 

తాత్పర్యం: వైదిక కర్మలు, హవ్య, కవ్యాల అర్పణం; తనకు స్నాన, భోజనాదులు ఏర్పాటు చేసే అర్హత ఒక్క 
బ్రాహ్మణ స్రీకే ఉన్నది. ఇతర భార్యల కీ అర్హత లేదు. కనుక బ్రాహ్మణభర్త తన బ్రాహ్మణపత్నివల్లనే ఈ పనులు 


అమలుపరచాలి. 

భీష్కుండు ధర్మజున కౌరసాది పుత్రభేదంబు తెజంగు సెప్పుట (సం.13.49-1) 
వ. అనిన విని యుధిష్టిరుండు. 241 
తాత్సర్యం: అనగా విని ధర్మరాజు. 


క. కొడుకులు బహువిధు లని యె । ప్పుడు విందును; వారి తెబి(గు పురుషవరా! యే 

ర్పడ( జెప్పవలయు నా" కని | యడిగిన, గాంగేయు. డిట్టులను నాతనితోన్‌. 242 
ప్రతిపదార్థం: కొడుకులు; బహు= అనేక; విధులు= విధాలు; అని; ఎప్పుడున్‌= నిత్యం; విందును; పురుష వరా!= 
మానవులలో ్రేష్టుడా!; నాకున్‌= నాకు; వారి తెజంగు= వారి విధానం; ఏర్పడన్‌= దేనికదిగా; స్పష్టంగా; చెప్పన్‌ వలయున్‌= 
వివరించాలి; అని అడిగినన్‌; గాంగేయుండు= గంగ కొడుకు - భీష్ముడు; ఆతనితోన్‌; ఇట్టులు+అనున్‌= ఇట్టు అన్నాడు. 
తాత్సర్యం: 'పురుష శ్రేష్టుడా! కుమారు లనేకవిధా లంటారు కదా! నాకు వివరించి చెప్పుము. అని అడుగగా భీష్ము 
డిట్లా అంటున్నాడు. 

ap) 


విశేషం: పురుషుడు; పురము= శరీరం; అందులో శయనించేవాడు= ఉండేవాడు; జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ అయిన 
సర్వేశ్వరుడి స్వరూపుడు. 


తే. పరమసంస్కృత యగు నాత్మభార్యయందు । ధర్మవిధి( గలిగించిన తనయు( డనంగం 
దాన యౌరసు( డను నభిధాన మొప్ప€ | బర(గు నుత్తము. డాతండు ప్రథము. డధిప! 243 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 233 


ప్రతిపదార్థం: అధిప!= రాజా[ పరమ సంస్కృత+అగు= మంచి సంస్కారం గలదైన; ఆత్మ భార్యయందున్‌= తన భార్య 
ఆధారంగా; ధర్మవిధిన్‌= ధర్మబద్ధంగా; కలిగించిన= పుట్టించిన; తనయు(డు+అన(గన్‌= కొడుకు అనగా; తాను+అ= తానే; 
జౌరసుండు= ఉరస్సు - ఆత్మనుండి పుట్టినవాడు; అను= అన్న; అభిధానము= పేరు; ఒప్పన్‌= వెలయగా; పరంగు= కీర్తికల; 
ఉత్తముండు= శ్రేష్టుడు; ఆతండు= అతడు; ప్రథముండు= మొదటివాడు. 


తాత్సర్యం: ధర్మపత్నియందు ధర్మబద్దంగా పుట్టిన కొడుకు జొరసుడు. మిగిలిన కొడుకులందరికంటె ఉత్తము 
డితడే. ఇతడే మొదటివాడు. 


విశేషం: బౌరసు(డు= గుండె- హృదయం నుండి పుట్టినవాడు. తండ్రి తన ఆత్మను భార్యాగర్భంలో నిక్షేపించి కన్నకొడుకు 
“అంగాత్‌- అంగాత్‌ సంభవసి” - తండ్రి ప్రతి అవయవం నుండి పుట్టిన కొడుకు జొరసుడు. దీపం నుండి మరొక దీపం 
పుట్టినట్టు తం(డ్రియే భార్యాగర్భం ద్వారా కొడుకై పుట్టుతున్నాడు. ఇందుకే భారతీయ మహిళ ఒక దృష్టితో భార్య - ప్రేయసి, 
మరొక దృష్టితో తల్లి. ఈ భార్యాత్వం, మాతృత్వం కలబోసి చిత్రించిన ప్రతిమలే మన స్తీ శిల్పాలు. కావాలనుకొన్న సంతానం 
బౌరసుడు. పుత్రకామేష్టి అంటే ఇదే. 


తే. తగిన వరునకు నిచ్చిన తనదు దూహిత । గనిన పుత్రు నయ్యిరువురు వినంగ నియ్య 

కొనంగ వీ(డు నా కొడు కన. గొడుకు వాని । పేరు పుత్రికా పుత్రుండు పారవేంద్ర! 244 
ప్రతిపదార్థం: పౌరవ+ఇంద్ర!= పురువంశంలో గొప్పవాడా! తగిన= అర్హుడైన; వరునకున్‌= పెండ్లి కొడుకునకు; ఇచ్చిన= 
వివాహం చేసిన; తనదు= తనయొక్క; దుహిత= కూతురు; కనిన= కన్న; పుత్రున్‌= కొడుకును; ఆ+ఇరువురు= కూతురు, 
అల్టుడు ఇద్దరు; వినంగన్‌= వింటూ ఉండగా; ఇయ్యకొనంగన్‌= అంగీకరిస్తే, వీడు= మనుమడు; నా కొడుకు; అనన్‌= అనగా; 
కొడుకు= కుమారుడు జొతాడు; వానిపేరు; పుత్రికా పుత్రుండు= కూతురు కొడుకు దౌహి(త్రుడు. 
తాత్సర్యం: పురువంశ రాజా! మంచివాని కిచ్చి పెండ్లి చేసిన తనకూతురు కొడుకును - వాళ్ళిద్దరూ అంగీకరిస్తే 
దత్తత చేసికొనగా - ఆ దౌహి(తుడు కూడా కొడుకే. 
విశేషం: కొడుకులు లేని తండ్రి తనకు పిత్సక్రియలు ఎవరో ఒకరు చేయాలి కనుక దౌహి(త్రుడిని దత్తత చేసికొనవచ్చును. 
వాడు పుత్రసమానుడై ఉత్తరక్రియలు నిర్వహించే హక్కు పొందుతున్నాడు. 
తే. ధర్మపథమునం బనిచినం దనదుపత్ని । యర్ధపురుష సంగతి గన్న యాత్మజుండు 

క్షేత్రజుం డనంగా నిజపుత్ర భావ । మొందు ధర్మప్రపంచాభినందితాత్మ! 245 
ప్రతిపదార్థం: ధర్మ ప్రపంచ= ధార్మికవర్గముచేత; అభి= మిక్కిలి; నందిత+ఆత్మ!= ఆనందించిన హృదయం కలవాడా!; 
ధర్మపథమునన్‌= ధర్మమార్గంలో; పనిచిన= ఆనతిచ్చిన; తనదు= తన; పత్ని= భార్య; అర్హ= తగిన; పురుషా మగవాడి; 


సంగతిన్‌= రతిద్యారా; కన్న; ఆత్మజుండు= కొడుకు; క్షేత్రజుండు= భార్యకొడుకు (క్షేత్రం - భార్య); అనలాన్‌; నిజ= 
తనయొక్క; పుత్రభావము= పుత్రత్వం; ఒందున్‌= పొందును. 


తాత్సర్యం: ధర్మమార్గంలో తన భార్యను తానై తగిన పురుషుడి కర్పిస్తే ఆమె కన్నసంతానం కూడా తనకు కొడుకే. 


విశేషం: ఆ నాటికి ఈ ధర్మం ఉండేది. మనుస్మృతి మొదలైన (గ్రంథాలలో ఈ విషయం చెప్పబడింది. ధృతరాష్ట్ర- పాండు 
రాజులు ఈ ధర్మదృష్టితోనే వ్యాసుడి ద్వారా జన్మించారు. కనుక పద్యంలో అర్హ అంటే వ్యాసుడివంటివాడని. కేవలం 


234 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధర్మదృష్టితోనే సంగమం జరగాలి తపు అన్యంకాదు. ఈనాడు “వీర్యనిధి” - “నాళికాళిశువులు” ఉన్నట్టు ఆనా డవకాశం 
లేదు. కాని, దీనికంటె అది మహోత్తమం. 
క. జననీ జనకు లుదకదా । న నిరూఢము గా6గ నిచ్చినం బడసిన నం 

దనుపేరు దత్రిముం డని । ముని జనములు సెప్పుదురు విమోహవిదూరా! 246 
ప్రతిపదార్థం: ఏ+మోహ= మిక్కిలి విషయాసక్తికి; విదూరా!= దూరంగా ఉండేవాడా!; జననీ జనకులు= తల్లి దండ్రులు; 


ఉదక= నీటి యొక్క; దాన= దానముచే; నిరూఢముకాంగన్‌= ప్రసిద్దంగా; ఇచ్చినన్‌= ఇస్తే; పడసిన=పొందిన; నందను పేరు= 
కొడుకుపేరు; దత్రిముండు; అని; మునిజనములు= ముని జనులు; చెప్పుదురు= చెప్పుతారు. 


తాత్సర్యం: జలధారాపూర్వకంగా తల్లిదండ్రులు దానం చేసిన కొడుకుపేరు దత్రిముడు. 


విశేషం: కొన్ని ప్రతులలో దత్తకుండు - అని ఉన్నది. (దత్తత చేసికొనబడ్డవాడు పెంపుడు కొడుకు). దత్రిముండు= ధారా 
పూర్వకంగా దానం చేయబడ్డ కొడుకు కనుక తల్లిదండ్రులు ఇష్టంతో దానం చేయటం చెప్పబడింది. 


ఆ. తల్లి. దండ్రి. బాసి తనయంత నెచ్చట । నేనిం దిరుగునట్టి వానిం జూచి, 

యాత్మసద్భృశుందైన యాత్మజు. జేసి కొ | నంగం గృత్రిముం డనంగ6 బరంగు. 247 
ప్రతిపదార్థం: తల్లిన్‌, తండ్రిన్‌= ఇద్దరినీ; పాసి= పోగొట్టుకొని; తన అంతన్‌= తనంత; ఎచ్చటనేనిన్‌= ఎక్కడైనా; తిరుగునట్టివానిన్‌; 
చూచి; ఆత్మసదృశుండు= తనకు ప్రీతిపాత్రుడు ఐన; ఆత్మజున్‌= కొడుకుగా; చేసికొనంగన్‌= చేసికొంటే; కృత్రిముండు= 
కృత్రిమంగా కొడుకుగా (గ్రహించబడినవాడు కనుక; కృత్రిముండు; అనంగన్‌= అనునట్టి పేరుతో; పరంగున్‌= ప్రసిద్దుడౌతాడు. 


తాత్పర్యం: తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా తిరిగేవాడిని తన కిష్టమైన కొడుకుగా చేసికొంటే వాడిపేరు 
కృత్రిముడు. 


తే. ఎవ్వనికిం బుట్టె నేనియు నెజుంగకుండ । నొక్కనికి. బరభార్యయం దుదయ మైన 

సూను. డా భార్య గలవాని సుతుండు, వాని । పేరు 'గూఢజుం డనంబడు€. గౌరవేంద్ర! 248 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం|ద్ర!= కురువంశ రాజా!; ఒక్కనికిన్‌= ఒక్కడికి; పరభార్యయందున్‌= ఇతరుడి భార్యకు; 
ఉదయము+ఐన= పుట్టిన; సూనుండు= కొడుకు; ఎణు(గకుండన్‌= తెలియకుండా; ఎవ్వనికిన్‌= ఎవడికైనా; పుట్టెనేనియున్‌= 
పుట్టినా; ఆ భార్య గలవాని సుతుండు= ఆ భర్త కొడుకు; వానిపేరు; గూఢజుండు= రహస్యంగా పుట్టినవాడు; అనంబడున్‌= 
పదిమందితో చెప్తుకొనబడేవాడు. 
తాత్పర్యం: తెలియకుండా ఎవడికి పుట్టినా, పరభార్యకు పుట్టినవాడు ఆ భార్య గలవాడి కొడుకే. వాడిపేరు 
గూఢజుడు. 


క. విను తల్లిదంద్రు లొల్లక | తనయుని విడిచిన నొరుండు తనకు దనయు.గాం 
గొని నెమ్మి నడప నపవి । ద్ద్హనాము. డగువాండు విమలధర్మప్రవణా! 249 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 235 


ప్రతిపదార్థం: విమల= నిర్మలమైన; ధర్మప్రవణా!= ధర్మమునం దాసక్తి కలవాడా!; విను; తల్లిదండ్రులు; ఒల్లక= ఇష్టపడక; 
విడిచిన= విడిచిపెట్టిన; తనయునిన్‌= కొడుకును; ఒరుండు= మరొకడు; తనకున్‌; తనయుకాన్‌+కొని= కొడుకుగా స్వీకరించి; 
నెమ్మిన్‌= సంతోషంతో; నడపన్‌= పోషిస్తే, వాండు= అతడు; అపవిద్దనాముండు= అపవిద్దుడన్న పేరు గలవాడు; అగున్‌= 
అవుతాడు. 

తాత్పర్యం: మంచి ధర్మాలు వినటంలో భక్తి శ్రద్దలు కలవాడా! తల్లీదండ్రీ కాదని వదలివేసిన పిల్లవాడిని కొడుకుగా 
స్వీకరిస్తే వాడిపేరు అపవిద్దుడు. 


విశేషం: అప= చెడ్డగా; విద్దుండు= నిరసింపబడ్డవాడు (విద్దము= (గ్రుచ్చబడినది, కొట్టబడినది) 
co ఠా యి ఠా న్‌ 


తే. పెండ్లి గాకమున్న పితృగృహంబునం గన్య । సూను గనిన వినుము దాని. జేసి 

కొనిన యతని కతండు గొడు కగు గానీన | నామకమున బర6గు నరవరేణ్య! 250 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= మానవులలో గొప్పవాడా, రాజా!; వినుము= ఆలకించుము; కన్య= అవివాహిత, పెండ్లికాకమున్న= 
వివాహం కాకముందే; పితృగృహంబునన్‌= తండ్రి ఇంట్లో; సూనున్‌= కొడుకును; కనినన్‌= కంటే; దానిన్‌= ఆ కన్యను; 
చేసికొనిన అతనికిన్‌= చేసికొన్న వాడికి; అతండు= ఆ కన్యకు పుట్టినవాడు; కానీన నామకమునన్‌= కానీను డన్న పేరుతో; 
కొడుకు+అగున్‌= కొడుకు అవుతాడు. 
తాత్సర్యం: పెండ్లిగాక ముందే తండ్రి ఇంట్లో కొడుకును కంటే ఆమెను వివాహం చేసికొన్నవాడి కా బిడ్డ కొడుకే. 

౧ ౧ యి 

వాడి పేరు కానీనుడు. 


విశేషం: కానీనుండు= కన్నెకొడుకు. భారతంలో కర్గుడికా పేరున్నది. మనకంటె ఆనాటివారి కా విశాల దృష్టి ఉన్నట్టున్నది. 


క. విను గర్జిణి యగు టెటు(గక | యును, నెజింగియు. బెండ్లియైన, నుదయించిన నం 

దను డావరునకు( గొడు కగు | జననాథ! సహోఢుం డనంగ6 జను నండ్రు బుధుల్‌. 251 
ప్రతిపదార్థం: జననాథ!= రాజా[ విను; గర్భిణిఅగుట= గర్భవతి కావటం; ఎయుంగకయునున్‌= తెలియకపోయి, ఎటిం 
గియున్‌= తెలిసియూ; పెండ్లిఐనన్‌= పెండ్లి చేసికొన్నాక; ఉదయించిన= పుట్టిన; నందనుండు= కొడుకు; ఆ వరునకున్‌= ఆ 
పెండ్లి చేసికొన్న వాడికి; కొడుకు+అగున్‌; సహ+ఊఢు(డు= (సంతానం)తోపాటు భరించబడువాడు; అనంగన్‌= అన్నపేరున; 
చనున్‌= లోకంలో చెలామణి జౌతాడు; అని బుధుల్‌= స్మృతి (గ్రంథకర్తలు; అం(డ్రు= అంటారు. 
తాత్సర్యం: పెండ్లి కాకపూర్వమే గర్భవతి అయిన కన్య - ఈ విషయం తెలిసినా తెలియకున్నా పెండ్లి చేసికొన్నాక 
కంటే ఆ కొడుకు పేరు సహోఢుడు. వాడిని కొడుకుగా ఆమెను వివాహం చేసికొన్నవాడు స్వీకరిస్తాడు. 
తే. విభుని దాను దొటింగిన వెలంది, విభుండు । విడిచినట్టి సుమధ్యమ, విధవ, యక్ష 

తాత్వ దశ నెవ్వనికి. గనం దనయు( డాత( । డతని కొడుకు పానర్ణవుం డనంగ6 బరంగు. 252 


ప్రతిపదార్థం: విభునిన్‌= భర్తను; తాను= తానై; తొజింగిన= విడిచిన; వెలంది= (స్తీ; విభుండు= భర్త; విడిచినట్టి= విడిచిపెట్టిన; 
సుమధ్యమ= అందమైన నడుము కలది, (స్తీ; విధవ= భర్త లేనిది; అక్షతాత్వదశన్‌= కన్యాత్వం భంగంకాని దశలో; ఎవ్వనికిన్‌= 


236 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎవడివలననైనా; కనన్‌= కంటే; తనయుండు+ఆతండు= ఆ కొడుకు; అతని కొడుకు= ఎవ్వడికి పుట్టాడో అతడికే కొడుకు; 
పౌనర్భవుండు= తిరిగి పుట్టినవాడు; అనంగన్‌; పరంగున్‌= ఒప్పును. 

తాత్సర్యం: భర్తను విడిచిన భార్య, భర్త విడిచిన భార్య, విధవ, ఎవడికి కొడుకును కంటారో, ఆ కొడుకు కన్నవాడికే 
కొడుకు. వాడిపేరే పౌనర్భవుడు. 


విశేషం: అక్షతాత్వదశ - మూడు రకాలు. క1.భర్తవిడిచిపెట్టినది, 2. భర్తను విడిచిపెట్టినది, 3. విధవ - వీరు కన్యాత్వ 
భంగంకాని వారై ఉండాలని తాత్సర్యం. 


క. జననీజనకులు లేకు । న్నను వారలు దన్ను విడిచినం దాన తనున్‌ 

దనయుండుగ నొరుల కిచ్చిన | ననఘా! యాతండు సను స్వయందత్తు. డనన్‌. 253 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా! జననీ జనకులు= తల్లిదండ్రులు; లేక+ఉన్నను= లేకపోయినా; వారలు= తల్లీదండ్రి; 
తన్నున్‌= తనను; విడిచినన్‌= వదలిపెట్టినా; తాన= తానే; తనున్‌= తనను; ఒరులకున్‌= ఇతరులకు; తనయుండుగన్‌= 
కొడుకుగా; ఇచ్చినన్‌= ఇచ్చినా; అతండు= అతడు; స్వయందత్తుండు= తనను తానే ఇచ్చుకొన్నవాడు; అనన్‌= అనగా; 
చనున్‌= ఒప్పును. 
తాత్పర్యం: పుణ్మాత్ముడా! తల్లిదండ్రులు లేకపోయినా, వారు తనను విడిచిపెట్టినా తనను తానై ఇతరులకు 

౧? [క కష 

అర్పణంచేసికొన్నా వాడిని స్వయందత్తు డంటారు. 


ఆ. తల్లిదండ్రు లమ్మం దనయు.గా నొక్కరు€ । డాత్మసదృ్భశజన్ము( డైన వాని 

విలిచికొనినం బాండవేయ మహత్తర! యక్కునూరు. ర్రీతు( డండ్రు బుధులు.” 254 
ప్రతిపదార్థం: తల్లిదండ్రులు; అమ్మన్‌= అమ్ముకొనగా; ఒక్కరు(డు= మరొకడు; తనయుంగాన్‌= కొడుకుగా; ఆత్మ సదృశ 
జన్ముండు= తనతో సమానమైన జన్మకలవాడు; ఐనవానిన్‌= అయినటువంటివాడిని; విలిచికొనినన్‌= డబ్బిచ్చి కొనుక్కొంటే; 


పాండవేయమహత్రర!= పాండవులలో గొప్పవాడా!; బుధులు= పండితులు; ఆ+కుమారున్‌= ఆ కొడుకును; (క్రీతు(డు= 
కొనబడినవాడని; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: తల్లిదండ్రు లమ్మితే, తనకు తగినటువంటి వాడిని కొడుకుగా కొనుక్కొంటే వాడిని (క్రీతు డని 
పండితు లంటారు.” 


క అని భీష్ముడు వెండియు ని । ట్లను ' నా పన్నిరువురును ధరాధిప! యోగ్య 
త్వ నిరూఢు లెల్ల కర్మం । బున; కౌరసు( డందులోన ముఖ్యుం డరయన్‌. 255 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; భీష్ముండు; వెండియున్‌= ఇంకా; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; ఆ 
పన్నిరువురును= ఆ పదురెండు మంది; ధరా+అధిప!= రాజా; ఎల్ల కర్మంబునకున్‌= అన్నివైదిక కర్మలకు; యోగ్యత్వ 
నిరూఢులు= తగినవారు; అందులోనన్‌= ఆ పన్నెండు మందిలో; అరయన్‌= విచారిస్తే; జొరసుండు= ఆ పేరుగల కొడుకు; 
ముఖ్యుండు= (ప్రధానమైనవాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 237 


తాత్సర్యం: అని చెప్పి భీష్ము డింకా ఇట్టా అంటున్నాడు. 'ఆ పన్నెండు మంది తగినవారే. అయినా వారిలో 
జౌరసుడే ముఖ్యుడు. ఎందుకంటే వైదిక కర్మల కన్నిటికీ తగినవాడు వాడే కనుక. 


ఉ. వానిన పోలు నంద్రు బుధవర్యులు కౌరవనాథ! పుత్రికా 

సూనునిం దక్కునీ వినిన సూనులు, యోగ్యత గాంతు రుత్తమం 

బైన కులద్వయంబును, సమాగతమై, విధివత్రయోగతా 

నూనతఈ గల్లెనేని, నిగమోదిత కర్మకలాప యుక్తికిన్‌.' 256 
ప్రతిపదార్థం: కౌరవనాథ!= కురువంశ (శ్రేష్టుడా!; బుధవర్యులు= పండిత(శ్రేష్టులు; వానిన= వాడినే, బౌరసుడినే; పుత్రికాసూనునిన్‌= 
కూతురు కొడుకును; పోలును+అండ్రు= సమానుడంటారు; తక్కు= మిగిలిన; నీ వినిన= నీవు విన్న; సూనులు= కొడుకులు; 
ఉత్తమంబు+ఐన= (శ్రేష్టమైన; కులద్వయంబును= రెండు కులాలు; సమాగతము+ఐ= కలిసి, సమన్వయం పొంది; విధివత్‌= 
శాస్త్ర ప్రకారంగా; ప్రయోగితా+అనూనతన్‌= ప్రయోగాతిశయం; కల్లెన్‌+ఏనిన్‌= పొందితే; నిగమ= వేదముచే; ఉదిత= 
చెప్పబడిన; కర్మకలాప= కర్మ సమూహం; యుక్తికిన్‌= కూడికకు; యోగ్యతన్‌= అర్హతను; కాంతురు= పొందుతారు. 
తాత్సర్యం: జొరసుడితో కూతురు కొడుకు సమానుడని పండిత వర్యులు అంటారు. వేద కర్మలను చక్కగా 
కూర్చటానికి తగిన శాస్త్ర విధులను పాటించి రెండు కులాలను ఉద్ధరిస్తే మిగిలినవారూ యోగ్యులే.” 


చ్యవన నహుష సంవాదం బను నితిహాసము (సం.13-50-1) 


వ. అనిన విని ధర్మజుండు 'సహవాసంబునను దర్శనంబునను బుట్టెడి స్నేహంబు లెట్టివి? వానిని గోవుల 


మాహాత్య్యంబును నెటుంగవలతుం జెప్పవే యని యడిగిన నప్పుడమిటేనికి భీష్ముం డిట్లనియె. 257 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; ధర్మజుండు; సహవాసంబుననున్‌= కలిసి ఉండటంవలన; దర్శనంబుననున్‌= చూడటంవలన; 
పుట్టెడి= కలిగెడు; స్నేహంబులు= (ప్రేమలు; ఎట్టివి; వానినిన్‌= వాటిని; గోవుల= ఆవులయొక్క; మాహాత్మ్య్యంబును= 
'ప్రభావమునూ; ఎణుంగన్‌+వలతున్‌= తెలియవలెనని, వాంఛిస్తాను; చెప్పవే= తెల్పుమా; అని; అడిగినన్‌; ఆ+పుడమి టేనికిన్‌= 
ఆ భూమిపతికి, రాజుకు; భీష్ముండు+ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: అనగా విన్న ధర్మరాజు భీష్ముడితో అన్నాడు. 'కలిసి ఉండటంవలన చూడటంవలన పుట్టే స్నేహాలు 
ఎట్ట్లాంటివి? వాటినీ, గోవులమాహాత్మ్యమూ వినాలని ఉన్నది. చెప్పవా! అని ప్రార్థిస్తే ఆ రాజుతో భీష్ము డంటున్నాడు. 


సీ, “చ్యవనుని, నహుషుని సంవాద మితిహాస । మై చెల్లు జగమున ననఘ! నీకు 
దాని జెప్పెద విను; దాన నీ యడిగిన । యర్ధముల్‌ దెలియు, మహాత్ముందైన 
భార్గవచ్యవనుండు, భాగీరథీ యము । నలు గూడినెడ కేంగి, యలఘునిష్టం 


గ్రుంకి సుస్టిరు. డయి కూర్చుండి, యతుల స । మాధిపరుం డయి, మత్స్య కులము 


తే. దనదు చుట్టు మెలంగ6 దనువున( జెందంగ | మూరుకొనంగ€ గృపయు ముదము. గదుర 
భావవృత్తి తోడ. బండ్రెండు వర్షము । లుండె; నట్టు లుండ నొక్కనాండు. 258 


238 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా! (నాయనా అనటంవంటి సంబోధన); చ్యవనుని= ఆ పేరుగల బుషియొక్క; 
నహుషుని= ఆ పేరుగల ప్రాచీన రాజుయొక్క; సంవాదము= (ప్రశ్న ఉత్తర రూపమైన గోష్టి జగమునన్‌= లోకంలో; 
ఇతిహాసమై= ఒక పురాణ కథగా; చెల్లున్‌= ప్రకాశిస్తుంది; నీకున్‌; దానిన్‌; చెప్పెదన్‌; విను; దానన్‌= దానివలన; నీ అడిగిన= 
నీవు అడిగిన; అర్థముల్‌= విషయములు; తెలియున్‌= తెలుస్తాయి; మహా+ఆత్ముండు+ఐన= మహత్యం కల; భార్గవచ్యవనుండు= 
భృగువంశంలో పుట్టిన చ్యవన మహర్షి భాగీరథి= గంగ; యమునలు= యమునానది; కూడిన+ఎడకున్‌= సంగమ స్థలానికి; 
ఏంగి= వెళ్ళి; అలఘు= గొప్ప; నిస్టన్‌= నియమంతో; (క్రుంకి= స్నానంచేసి; సుస్టిరుండు+అయి= కదలకుండా; కూర్చుండి; 
అతుల= సాటిలేని; సమాధిపరుండు+అయి= సమాధియందు మునిగి; మత్స్య కులము= చేపల గుంపు; తనదు= తనయొక్క; 
చుట్టు= చుట్టూరా; మెలంగన్‌= మెలగుతూ ఉండగా; తనువునన్‌= శరీరమునందు; చెందంగన్‌= పొందగా; మూరుకొనంగన్‌= 
వాసన చూడగా - (పశుపక్ష్యాదులు (ప్రేమతో మనిషిని నాకటం, ముట్టెతో వాసన చూడటం); కృపయున్‌= దయ; ముదమున్‌= 
సంతోషం; కదురన్‌= వ్యాపించగా; భావవృత్తితోడన్‌= వాటియందు లగ్నమైన మనోభావనతో; పండ్రెండు; వర్షములు= 
సంవత్సరాలు; ఉండెన్‌= ఉన్నాడు; అట్టులు= ఆ విధంగా; ఉండన్‌= ఉండగా; ఒక్కనాండు= ఒకరోజున. 


తాత్పర్యం: చ్యవన నహుష సంవాదంవలన నీ సందేహం తీరుతుంది. దానినే చెప్పుతున్నాను వినుము. భృగువంశంలో 
పుట్టిన మహాత్ముండు చ్యవనుడు గంగా యమునలు కలిసిన చోటికి పోయి తపోనిష్టతో సమాధి గతుడయ్యాడు. 
అప్పుడు చేపలు అతడి చుట్టూ మూగి అతని శరీరాన్ని తాకుతూ అతనిని ముద్దుపెట్టుకొంటూ ఉంటే అతడు 
సంతోషంతో దయతో మనస్సులో వాటిమీదే భావం లగ్నం కాగా పదురెండు సంవత్సరా లున్నాడు. 


విశేషం: ఈ చ్యవనుడి కథ అరణ్యపర్వంలో వచ్చింది. నహుషుడి కథ ఉద్యోగపర్వంలో ఉన్నది. 


క. జాలరులు వలల నచ్చటి । మీలC దిగుచుచుండి, యయ్యమేయోగ్రతప 

శ్శీలునిం గూడ(గం దిగిచి, భ | యాలోల మనస్కు లగుచు నమ్మునిపతికిన్‌. 259 
ప్రతిపదార్థం: జాలరులు= పల్లెకార్డు; అచ్చటిమీలన్‌= ఆ మునిఉన్నతావులోని చేపలను; వలలన్‌= వలలతో; తిగుచుచున్‌+ఉండి= 
లాగుతూ; ఆ+అమేయ= ఆ మహత్తర; ఉ(గ్ర= భయంకర; తపః+శీలునిన్‌ కూడన్‌గన్‌= తపస్సే స్వభావంగా కల మహర్షిని 
కూడా; తిగిచి= లాగి; భయ+ఆలోల= భయంతో చలించే; మనస్కులు= మనస్సు కలవారు; అగుచున్‌= అవుతూ; ఆ+ముని 
పతికిన్‌= ఆ మునిశ్రేష్టుడితో. 
తాత్పర్యం: మత్స్యకారు లా ముని ఉన్నచోట వలలతో చేపలను పట్టుతూ ఆ మహామునిని కూడా చేపలతో 
పాటుగా వలలతో లాగి, భయంతో వణికిపోతూ ఆ మహామునితో. 


విశేషం: ఆ ముని గంగా యమునా సంగమంలో నీళ్ళలో మునిగి తపస్సు చేస్తున్నాడు. కనుకనే వలలో తగుల్కొన్నాడు. 
యోగులు (ప్రాణవాయువును బంధించి సమాధిలోకి పోతున్నారు కనుక నీటిలో భూమిలో ఎక్కడైనా గాలి లేకపోయినా 
సమాధి గతులు కావటం సహజమే. శ్రీరామకృష్ణ పరమహంస సమాధి నిష్టులు కాగానే ఉచ్చ్వాస నిశ్వాసలుండేవి కావట. 


ఆ. చాంి మొక్కి 'తప్పుసైంపు మెటుంగమి । నింతపుట్టె, సంయమీంద్ర! మమ్ము. 
బరమకరుణ. జూచి పనుపుము; దీనికి | నేమి సేయువార మింక?' ననుడు. 260 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 239 


ప్రతిపదార్థం: చాంగి యొక్కి= సాష్టాంగ నమస్కారం చేసి; తప్పు= అపచారం; సైపుము= సహించుము; ఎణుంగమిన్‌= 
తెలియకపోవటంవలన; ఇంత పుట్టెన్‌= ఇంత జరిగింది; సంయమి+ఇం(ద్ర!= మునిశ్రేష్టా!; మమ్మున్‌= మమ్ము; పరమ= గొప్ప; 
కరుణన్‌= దయతో; చూచి= క్షమించి; పనుపుము= ఆజ్ఞాపించుము; దీనికిన్‌= ఈ పనికి; ఇంకన్‌; ఏమి చేయువారము= ఏం 
చేయగలమో; అనుడున్‌= అనగా (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: మునీంద్రా! మమ్ము దయతో క్షమించుము. మాకు తెలియనందువలన ఇంత జరిగింది. దీనికి 
(ప్రాయళ్ళిత్త మేదో చెప్పి మమ్ములను రక్షించుము” అనగా. 


క. జలచరములపై నర్మిలి । గలిగెడు మది. దాల్చి చేర్చి కారుణ్యము బో 
యలమీంద నించుకేనియు | నలుక వొడమనీక యుండె నత. డవికృతుందై. 261 


ప్రతిపదార్థం: అతండు= చ్యవనుడు; అవికృతుండై= మనోవికారాలు (కోపాదులు) లేనివాడై; జలచరములపైన్‌= నీటిలో తిరిగే 
(బ్రతికే); జీవరాసులపై; అర్మిలి= (ప్రేమ; కలిగెడు= జనించే; మదిన్‌= మనస్సును; తాల్చి= పూని; బోయల మీందన్‌= చేపలు 
పట్టేవారిపై; కారుణ్యము= దయ; చేర్చి= నాటి; ఇంచుక+ఏనియున్‌= కొంచెమైనా; అలుక= కోపం; పొడమనీక= కలుగనీయక; 
ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: చేపలపై (ప్రేమ పూని బోయలపై దయతో మనస్సులో కోపతాపాదులే లేనివాడై ముని ఉన్నాడు. 


వ. ఏటిదరికిం దిగువంబడిన మీలదెస వారికిం జూపి వారితోడ. 262 


ప్రతిపదార్థం: ఏటిదరికిన్‌= ఏటి ఒడ్డుకు; తిగువయిడిన= లాగబడిన; మీల= చేపలయొక్క; దెసన్‌= దిశను; వారికిన్‌= 
బోయలకు; చూపి= చూపించి; వారితోడన్‌= బోయలతో. 


తాత్సర్యం: వలలో పట్టి ఒడ్డున పెట్టబడిన చేపలవైపు చూపి ఆ బోయలతో. 
తే. 'వీనితోడి సంవాసంబు మానసమున(। జాల నర్శిలిం బెనిచె; నిమ్మీలతోడం 
గూడ బ్రాణంబు విడుచుట కూడదండ్రె | జనులు; గావున నటుసేయు€ డనఘులార! 263 


ప్రతిపదార్థం: అనఘులు+అర!= పాపంలేనివారైన ఓ బోయలారా! మీరు (ఆర= సంబోధనలో వచ్చే ప్రత్యయం); వీనితోడి= 
ఈ చేపలతో; సంవాసంబు= కలిసి బ్రతకటం; మానసమునన్‌= మనస్సులో; చాలన్‌= మిక్కిలి; అర్మిలిన్‌= (ప్రేమను; పెనిచెన్‌= 
పెంచింది; జనులు= లోకులు; ఈ మీలతోడన్‌+కూడన్‌= ఈ చేపలతోపాటుగా; ప్రాణంబు విడుచుట= వదలుట, మరణించటం; 
కూడదు= పనికిరాదు; అం(డై?= అంటారా? కావునన్‌= కాబట్టి; అటుచేయు(డు= అట్టా చేయండి. 


తాత్సర్యం: ఈ చేపలతోపాటుగా కలిసి నివసించాను కనుక వాటిమీద వల్లమాలిన (పేమ ఏర్పడింది. కనుక 
వాటితోపాటుగా మరణించటమూ మంచిదే. దీన్ని లోకులు మాత్రం కాదంటారా? కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. 
వ. తగిన తెటింగు సెప్పెద వినుండు. 264 
ప్రతిపదార్థం: తగిన తెణంగు= వీలైన మార్గం; చెప్పెదన్‌; వినుండు= ఆలకించండి. 


తాత్పర్యం: ఉచితపద్దతిని చెప్పుతాను వినండి. 


240 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఇమ్మీలను నన్నును మీ | రమ్మికొనుండు సేయువెలల * కనుటయు. గడు శీ 
ఘ్రమ్మున నహుషు కడకు. జని । యమ్మని తెజం గెల్ల జెప్పి రలుకుచు బోయల్‌. 265 


ప్రతిపదార్థం: ఈశ+మీలనున్‌= ఈ చేపలను; నన్నునున్‌= నన్నూ; చేయు వెలలకున్‌= అయిన ధరకు; మీరు; 
అమ్మికొనుండు= అమ్ముకొనండి; అనుటయున్‌= అనగా; బోయల్‌; అలుకుచున్‌= భయపడుతూ; శీఘ్రమ్మునన్‌= వేగంగా; 
నహుషు కడకున్‌= రాజైన నహుషుడి దగ్గరకు; చని= పోయి, ఆ ముని= ఆ చ్యవనుడి; తెజంగున్‌+ఎల్లన్‌= విషయమంతా; 
చెప్పిరి= చెప్పారు. 


తాత్సర్యం: ఈ చేపలనూ, నన్నూ అయినకాడి కమ్ముకొనండి' అని ముని చెప్పేసరికి పాపం బోయలు బిక్కు 
బిక్కుమంటూ పరుగులతో నహుషుడనే రాజు దగ్గరకు పోయి ఆ ముని సంగతి అంతా చెప్పారు. 


వ. చెప్పిన భయంబును సంభ్రమంబును బెనంగొన నమ్మనుజపతి మంత్రి పురోహిత సహితంబుగా నప్పరమ 
మునిపాలికిం జనుదెంచి సాష్టాంగ దండప్రణామంబు సేసి “బోయలు సేసిన యపరాధంబు నేమి భంగి నీ 
గు వా(డి' నని విన్నవించిన, నద్దయాళుం డిట్లనియె. 266 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెప్పగా; భయంబునున్‌; సంభ్రమంబునున్‌= తొట్రుపాటు; పెనంగొనన్‌= పెనవేసికొనగా; ఆ 
మనుజపతి= రాజు; మంత్రి= మంత్రులు; పురోహిత సహితంబుగాన్‌= పురోహితులతో పాటుగా; ఆ పరమ ముని= ఆ 
మహాముని; పాలికిన్‌= దగ్గరకు; చనుదెంచి= వెళ్ళి; సాష్టాంగ దండ (ప్రణామంబు= ఎనిమిది అంగములు ఏక మౌనట్టుగా; 
దండ ప్రణామంబు= కర్రవలె చాగిలబడి చేసే నమస్కారం; చేసి= ఆచరించి; బోయలు; చేసిన; అపరాధంబు= తప్పు; ఏమి 
భంగిన్‌= ఏ విధంగా; ఈంగువాండను= పోగొట్టుకొనగలను; అని; విన్నవించినన్‌= మనవి చేసుకొనగా; ఆ దయాళుండు= 
ఆ దయగలవాడు, చ్యవనమహర్షి ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: చెప్పేసరికి తొట్రుపాటూ భయం రెండూ పెనవేసికొనగా ఆ రాజు మంత్రులను, పురోహితులను 
వెంటబెట్టుకొని సాష్ట్రాంగంగా నమస్కరించి ఆ మహామునితో ఈ బోయలు చేసిన తప్పును నే నేవిధంగా 
సరిదిద్దుకొనగలనో?” అని విన్నవించుకొనగా ఆ దయగల ముని ఇట్టా అన్నాడు. 


విశేషం: మంత్రి= రాజనీతివేత్తలు, భౌతిక రాజ్యాంగవేత్తలు, పురోహిత= వైదికులై దైవిక విపత్తులను నివారించేవారు. 
వీరుకూడా మంత్రులలో ఒకరు. రాష్ట్రానికి సంభవించే భౌతిక విపత్తును నివారించేవారు ఆధి దైవిక విపత్తులను నివారించేవారూ 
- ఆనాటి మంత్రి మండలిలో ఉండేవారు. 


అష్ట+అంగము= రొమ్ము, ముఖం, మోకాళ్ళు, హస్తాలు మొదలైన అవయవాలన్ని భూమికి తాకేటట్టుగా క[ర్రవల 
(దండం) బోర్జాపడి చేసే నమస్కారం. అచ్చమైన భక్తి ఉన్నచోట మాత్రమే ఇట్టా కుదురుతుంది. కర్రవలె అంటే మనస్సు 
నణచుకొని ఏకాాగంగా ఉండటం. నిశ్చలమైన మనస్సుతో చేసే నమస్కారం. 


క. “బోయలు నిజకుల ధర్మము | సేయుట యపరాధ మగునె? చెప్పెద విను వీ 
రాయాసపడిరి; వీరికి; నాయొడలికి. దగిన వెల జనస్తుత యీవే!' 267 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 241 


ప్రతిపదార్థం: జనస్తుత!= జనులచే స్తుతింపబడిన రాజా!; బోయలు; నిజ= తమ; కుల= వర్లము యొక్క; ధర్మము= 
ఆచారం; చేయుట= పాటించటం; అపరాధము+అగునె?= తప్పు అవుతుందా? కాదు; చెప్పెదన్‌; విను; వీరు; ఆయాసపడిరి= 
కష్టపడ్డారు; నా యొడలికిన్‌= నా శరీరానికి; తగిన= అర్హమైన; వెల= ధర; వీరికిన్‌= బోయలకు; ఈవే!= ఇయ్యవయ్యా! 
తాత్సర్యం: 'బోయలు తమ కుల ధర్మం పాటించటంలో తప్పులేదు. విషయం చెప్పుతాను వినుము. వీరు పాపం 
చాలా కష్టపడ్డారు. కనుక నా శరీరం ధర ఎంతో నిర్హయించి అది వీరి కియ్యవయ్యా!” 


విశేషం: వర్లం వేరు. కులం వేరు. వర్గాలు నాలుగే. కులమంటే ఒకే పద్దతి, ఆహార విహారాచారాలు గల గుంపు. 


క. అనుటయు మునివరు మనమున. । గినుక యొకింతయును లేమికిం బ్రీతుండై 

జనపతి గిరాతులకు నిం । డని పనిచెను వేయుమాడ లాత్మసచివులన్‌ 268 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; మునివరు= మునిశ్రేష్టుడి; మనమునన్‌= మనస్సులో; కినుక= కోపం; ఒకింతయును= 
కొంచెంకూడా; లేమికిన్‌= లేకపోవటంవలన; (పీతుండై=సంతోషించి; జనపతి= రాజు; కిరాతులకున్‌= బోయలకు; వేయు= 


వేయి; మాడలు= నాణెములు (ఆనాటి రూపాయలు); ఇండు= ఇవ్వండి; అని; ఆత్మ= తన; సచివులన్‌= మం(త్రులను; 


పనిచెను= ఆజ్ఞాపించాడు. 


తాత్సర్యం: అనటంతోనే రాజునకు సంతోషం కలిగింది. ఈ మునివరుడి మనస్సులో కోపం లేదు కదా అని. 
మంత్రులను పిలిచి 'వేయిమాడ లివ్వండి బోయలకు' అని ఆనతిచ్చాడు. 


వ. పనిచిన యప్పలుకులు విని యమ్ముని యమ్మనుజ విభునితోం 'దగవెటి(గి యిత్తుగా' కనవుడు, నప్పుడమిటే( 
డు పదివేలు సెప్పిన, నప్పరమ సంయమి యప్పటి మాటయ యాడిన, నా రాజు లక్ష యుగ్గడించె; దానికిం 
దపస్వి ముందటి పలుకు పలికిన; నతండు కోటి యిమ్మనియె; నమ్మాటకు నమ్మహాత్ముండు. 269 

ప్రతిపదార్థం: పనిచినన్‌= ఆనతివ్వగా; ఆ+పలుకులు= ఆ మాటలు; విని ఆ ముని= ఆ చ్యవనుడు; ఆ మనుజ 

విభునితోన్‌= ఆ రాజుతో; తగవు= న్యాయం; ఎటిణగి= తెలిసి; ఇత్తుగాక= ఇస్తావు కాక; అనవుడున్‌= అంటే; ఆ పుడమిటేం 
డు= ఆ భూమిపతి; పదివేలు= పదివేలు మాడలు; చెప్పినన్‌= చెప్పగా; ఆ పరమ= ఆ శ్రేష్టుడైన; సంయమి= ముని; 
అప్పటిమాటయ= ఇదివరకు చెప్పిన మాటే; ఆడినన్‌= అనగా; ఆ రాజు; లక్ష; ఉగ్గడించెన్‌= చెప్పాడు; దానికిన్‌= దానికీ; 
తపస్వి= ముని; ముందటిపలుకు= ఇదివరకు మాటే; పలికినన్‌; అతండు= రాజు; కోటి; ఇమ్ము+అనియెన్‌, ఆ మాటకున్‌; 
ఆ మహాత్ముండు= ఆ మహానుభావుడు. 


తాత్పర్యం: ఆనతివ్వగా ఆ మాటలు విని న్యాయం తెలిసి వెల నిర్ణయించుము అన్నాడు. రాజు పదివేలన్నాడు. 
మునీ అదే మాటన్నాడు. రాజు లక్ష అన్నాడు. దానికీ ముని ముందటిమాటే అన్నాడు. మరలా రాజు కోటి అన్నాడు. 
అప్పుడు ఆ మహాముని. 
క. తల విసరి “వెల దగగ బో । యల కీ వలదయ్య!' యనిన నన్నరపతి 'వా 

రల కిల సగ మిచ్చెద' నని । పలికిన, నప్పలుకు ద్రోపు వడ ముని పల్తెన్‌. 270 


242 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తల విసరి= తల విదలించి; వెలన్‌= ధరను; తగంగన్‌= తగునట్టు; బోయలకున్‌; ఈన్‌+వలదు+అయ్య!= 
ఇవ్వాలి కదయ్యా!; అనినన్‌; ఆ నరపతి= ఆ రాజు; వారలకున్‌; సగము; ఇలన్‌= రాజ్యాన్ని; ఇచ్చెదన్‌= ఇస్తాను; అని పలికినన్‌= 
అని చెప్పగా; ఆ పలుకు= ఆ మాట; త్రోపువడన్‌= తిరస్కృతము కాగా; ముని; పల్కెన్‌. 


తాత్సర్యం: అనంగీకారంగా తలను ప్రక్కకుత్రిప్పి వెల సరిగా నిర్ణయించుము' అన్నాడు ముని. రాజేమో తన 
రాజ్యంలో సగ మిస్తా నన్నాడు. దానినీ కాదని ముని. 


ఆ. రాజు దనదు సకలరాజ్యంబు బోయల । కిత్తు ననుడు నమ్మునీశ్వరుండు 
“నీవు మంత్రివరులు నెయ్యురు( దలపోసి | యుచితమైన మూల్య మొసంగు' మనియె. 271 


ప్రతిపదార్థం: రాజు; తనదు= తనయొక్క; సకలరాజ్యంబు= రాజ్యమంతా; బోయలకున్‌; ఇత్తున్‌= ఇస్తాను; అనుడున్‌= 
అనగా; ఆ ముని+ఈశృరుండు= ఆ మునిశ్రేష్టుడు; నీవున్‌= నీవూ; మంత్రివరులు= శ్రేష్టులైన మంత్రులు; సచివులు; 
నెయ్యురున్‌= స్నేహితులూ; తలపోసి= ఆలోచించి; ఉచితమైన= తగినదైన; మూల్యము= వెల; ఒసంగుము= బోయలకు ఇమ్ము; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: రాజు తన రాజ్యమంతా ఇస్తా నన్నాడు. అది విని ముని “నీవూ” నీ మం(త్రులూ, స్నేహితులూ అందరూ 
కలిసి ఆలోచించి తగినమూల్యం నిర్ణయించండి” అన్నాడు. 


వ. అనిన విని విషాదంబుతో నహుషుం డవులం జని సచివులుం దానును నింకనేమి సేయువాండ నని 
చింతిల్లుచున్న సమయంబున నయ్యెడకు గవిజాతుండను సంయమి సనుదెంచి వారలతో మీరు చింత 
విడువు డే నిమ్మునిపతి మూల్యంబు నిశ్చయించెది ననుటయు నయ్యవనీవిభుం డప్పరివారం 'బింతటితో 
నాపత్పయోధి మునుంగకుండు నట్లుగా నన్నుంగావవే యనుపలుకు పలికిన నతం డతని కిట్లనియె.272 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; విషాదంబుతోన్‌= దుఃఖంతో; నహుషుండు; అవులన్‌+చని= అవతలకు వెళ్ళి; సచివులున్‌= 
మం(త్రులును; తానునున్‌= తానూ; ఇంకన్‌+ఏమిచేయువాండను= ఇంకేమి చేసేది; అని; చింతిల్లుచున్‌= చింతిస్తూ; ఉన్న 
సమయంబునన్‌= ఉన్నవేళలో; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; గవిజాతుండు= ఆ పేరుకల; సంయమి= ముని; చనుదెంచి= వచ్చి; 
వారలతోన్‌= రాజుతో, మంత్రులతో; మీరు; చింత= దుంఃఖం, విడువుండు= వదలిపెట్టండి; ఏను= నేను; ఈ+మునిపతి 
మూల్యంబున్‌= ఈ మునీశ్వరుని వెలను; నిశ్చయించెదన్‌= నిర్లయిస్తాను; అనుటయున్‌= అనటంతో; ఆ+అవనీ విభుండు= 
ఆ భూమికి పతి, రాజు; ఆ పరివారంబు= రాజుతోపాటు వచ్చిన మం(త్రులు మొదలగువారు; ఇంతటితోన్‌= ఈ నిర్ణయంతో; 
ఆపత్సయోధిన్‌= ఆపద అన్న సముద్రంలో; మునుంగక= మునగక; ఉండునట్టుగాన్‌= ఉండేటట్టుగా; నన్నున్‌; కావవే= 
రక్షించవే; అను పలుకు= అన్న మాట; పలికినన్‌= అనగా; అతండు= గవిజాతుండు; అతనికిన్‌= రాజుతో; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: అని అన్నాక విన్న రాజు (కుంగిపోయి దుఃఖంతో మంత్రులూ తానూ అవతలకు పోయి విచారించటం 
ప్రారంభించగా అక్కడకు గవిజాతు డన్న ముని వచ్చి మీరు దుఃఖించవద్దు. నే నా ముని వెల నిర్హయిస్తాను. 
అనేసరికి రాజు తేరుకొని 'నేనూ నా పరివారమూ ఈ ఆపద అనే సముద్రంలో మునిగిపోకుండా కాపాడవయ్యా” 
అని వేడుకొనగా అతడు రాజుతో అంటున్నాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 243 


తే. 'గోవునకు బ్రాహ్మణులకును గుల మొకండ | కమలజుండు రెండు దెటి(గులుగా నొనర్చె; 

హవికి. బూర్వంబు గారణ మఖిల మంత్ర । ములకధిష్టాన మపరంబు భూపవర్య! 273 
ప్రతిపదార్థం: భూపవర్య!= రాజశ్రేష్టుడా!; గోవునకున్‌= ఆవుకు; బ్రాహ్మణునకున్‌= పారునకు; కులము= వర్ణం; ఒకండ= 
ఒకటే; కమలజుండు= పద్మంలో పుట్టినవాడు, బ్రహ్మ; రెండు తెజంగులుగాన్‌= రెండు విధాలుగా; ఒనర్చెన్‌= నిర్మించాడు; 
హవికిన్‌= హవిస్సునకు (యజ్ఞంలో వేసే వస్తువు; నేయి, పాలు మొదలగునవి); కారణము= హేతువు; పూర్వంబు= మొదలైన; 
గోవు; అపరంబు= రెండవది (బ్రాహ్మణుడు); అఖిల= సమస్తమైన; మం(త్రములకున్‌= వేదమంత్రాలకు; అధిష్టానము= 
ఆధారం. 
తాత్సర్యం: రాజా! గోవూ, బ్రాహ్మణు డొకటే కులం. కాకపోతే బ్రహ్మ రెండుగా సృష్టించాడు. మొదటిదైన గోవు 
హవిస్సుకు కారణం కాగా (పాలు, నెయ్యి ఇచ్చేది కనుక) రెండవదైన తత్త్వం బ్రాహ్మణుడు సకల మంత్రాలకూ 
ఆధారం. 


క. వివిధాగమాశ్రయం బగు । నవనీదేవునకు మూల్య మని వాక్రువ్వన్‌ 

శివునకును గాదు ధరణీ । ధవ! గోవును నట్టిదగుట దగు నది యొసంగన్‌.' 274 
ప్రతిపదార్థం: వివిధ= అనేకములైన; ఆగమ= వేదాలకు; ఆశ్రయంబు= ఆధారం; అగు= అయిన; అవనీ దేవునకున్‌= 
భూమిపై ఉన్న దేవత - (బ్రాహ్మణుడికి; మూల్యము= వెల ఇది; అని; వా(క్రువ్వన్‌= చెప్పగా; శివునకును= శివుడికైనా; కాదు= 
చేతకాదు; ధరణీ= భూమికి; ధవ!= పతీ; గోవునున్‌= ఆవుకూడా; అట్టిది+అగుటన్‌= అట్టాంటిది కావటంవలన; ఒసంగన్‌= 
వెలగా ఇవ్వటానికి; అది= ఆవు; తగున్‌= తగును. 
తాత్సర్యం: సర్వవేదాలకు మూలం (బ్రాహ్మణుడే కనుక అతడివెల నిర్ణయించటానికి శివుడికే శక్తి లేదు. గోవుకూడా 
అట్లాంటిదే కనుక దానినే వెలగా ఇవ్వటం న్యాయం.” 


తే. అనిన బ్రియమంది నృపతి సంయమి సమీప । మునకు వచ్చి మహాభాగ! నను గృపార్ట 

దృష్టి. జూడుము; భవదీయ దేహమునకు । నింత వెల యన వచ్చునే యేరికైన? 275 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ప్రియము= సంతోషం; అంది= పొంది; నృపతి= రాజు; సంయమి= ముని; 
సమీపమునకున్‌= దగ్గరకు వచ్చి; మహాభాగ!= మహానుభావుడా!; ననున్‌= నన్ను; కృపా+ఆ(ర్ట- దయతో తడిసిన; దృష్టిన్‌= 
చూపుతో; చూడుము; ఏరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; భవదీయ= నీ యొక్క; దేహమునకున్‌= ఒడలికి; ఇంత వెల; అనన్‌ 
వచ్చునే?= అనుటకు వీలున్నదా? 
తాత్సర్యం: గవిజాతు డట్లా వెల నిర్లయించేసరికి రాజు సంతోషించి చ్యవనుడిని సమీపించి 'మహాత్మా! నన్ను 
కనికరించుము. నీ శరీరం వెల ఇంతని ఎవరు నిర్లయించగలరు? 


క. మునినాథ! గోవు నిచ్చెద । ననవుడు వికచముఖు( డగుచు 'ననుగుణ మూల్యం 
బున సంప్రీతిం బొందితి' । నని భృగుకులముఖ్యు( డిట్టు లను నహుషునితోన్‌. 276 


244 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మునినాథ!= మునులలో ్రేష్టుడా!; గోవున్‌= ఆవును; ఇచ్చెదన్‌; అనవుడున్‌; భృగుకుల ముఖ్యుండు= 
భృగుకులంలో గొప్పవాడు చ్యవనుడు; వికచ= విప్పారిన; ముఖు(డు= ముఖం కలవాడు; అగుచున్‌= అవుతూ; అనుగుణ= 
తగిన; మూల్యంబునన్‌= వెలతో; సంప్రీతిన్‌= చక్కని (ప్రీతిని, నిండుగా ఆనందం; పొందితిన్‌; అని= అంటూ; 
నహుషునితోన్‌=రాజుతో; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు. 


తాత్పర్యం: మునినాథ! గోవు నిస్తా' ననేసరికి సంతోషంతో వికసించిన ముఖంతో భార్గవకులనాథుడైన చ్యవనుడు 
రాజుతో నీ వెలకు సంతోషించా' నంటూ ఇంకా ఇట్టా అంటున్నాడు. 


క. “గో వగ్ని మయ మమృతమయ । మో వసుధాధీశ ! వినుము హోమ విధాన 
శ్రీవాహిని, నిచ్చెన త్రిద । శావాసంబునకు6 బూజ్య మమరుల కైనన్‌.' 277 


ప్రతిపదార్థం: ఓ వసుధా+అధీశ!= ఓయీ రాజా! (వసుధ= రత్నగర్భ, భూదేవికి; అధి+-ఈశుండు= భర్తు; గోవు= గోవంటే; 
అగ్నిమయము= అగ్ని స్వరూపం; అమృతమయము= అమృత స్వరూపం; వినుము= రహస్యం చెప్పుతున్నాను, జాగ్రత్తగా 
వినుము; హోమ విధాన= హోమం చేసే పద్దతికి (అగ్నిలో హవిస్సులను అర్పించే విధానానికి); శ్రీ= పవిత్రమైన; వాహిని= 
మార్గం లేదా నది; త్రిదశ= దేవతల; ఆవాసంబునకున్‌= నివాసమైన స్వర్గానికి; నిచ్చెన= మెట్టు; అమరులకున్‌+ఐనన్‌= 
దేవతలకైనా; పూజ్యము= పూజించ తగింది. 


తాత్పర్యం: రాజా! గోవంటే ఏమనుకున్నావు? జా(గ్రత్తగా వినుము. గోవు అగ్నిమయం. అమృతమయం. యజ్ఞవిధానానికి 
పవిత్రమైన నది - మార్గం. దేవతలకు నివాసమైన స్వర్గానికి వేసిన నిచ్చెన దేవతల కైనా పూజ్యమే.' 
విశేషం: ఈ పద్యం తిక్కనగారి శైలికి పరాకాష్ట ఆయన మహేతిహాస శలి(56011006 style)కి (ప్రతీక, 

నన్నయగారి శైలి మధురం. కవిబ్రహ్మశెలి విచిత్రమైనది. మొదటిది (స్తీ సౌందర్యం వంటిది. ఇది పురుష గాంభీర్యం. 
క్షాత్ర శైలి. ఇది భావిస్తేనే తెలుస్తుంది. అది వినగానే తెలిసేది. ప్రాసస్థానం మీద ఒక ఊనిక పెట్టి పద్యం చదువుకొనాలి. 
పూర్వకాలం పద్యం పౌరాణికులు పాడేవారు. అదొక కళ. (శ్రావ్యంగా ఆలపించటం ఒక కళగా పౌరాణికుడు అభ్యసించాడు. 
జానపద కళకారుల వలెనే లోకంలోకి జనమధ్యంలోకి పురాణ విద్యను ప్రచారం చేసినవాడు పౌరాణికుడు. అతడికి తెలిసినవిద్య 
ఈ పద్యం పాడే విద్య. అదొక అభినయ విశేషం. ఏ మాటను నొక్కి చదవాలి. ఏది తేల్చి చదవాలి. యతి, ప్రాస అంటే 
ఏమిటి? - ఈ రచనా కళ తెలిస్తే అప్పుడు శైలి తెలిసినట్టు, 

గో - వగ్ని - గో అన్న అక్షరాన్ని దీర్చంగా సాగదీసి చదివి వ - ను తేల్చి దానిబరువు నంతా - న్నీ - మీద 
పడేటట్టు చదవాలి. మయమో - మరలా మో, మీవ దీర్భం, మోను - సాగదీసి చదవాలి - శ్రీ నీ అట్లాగే (త్రిద - ను తేల్చి 
- “శా”ను సాగదీసి నొక్కుతూ చదివితే - ఆవు గొప్పతనం తెలుస్తుంది. పద్యరచనతో శైలిని సృష్టించటం తిక్కన మార్గం. 

నన్నయగారి శబ్దమే మధురం. అల్లికా మధురమే. ఇది అలా కాదు. నన్నయగారి పద్యం అజంతా చిత్రం. 
తిక్కన్నగారి పద్యం ఎలిఫెంటా గుహలలోని (త్రిమూర్తి శివవిగ్రహం. ఇది బరువుతో భూమిలోకి దిగిపోయింది. అది గాలిలో 
ఎగిరిపోతుంది. 

అన్ని - అమృత - హోమ వంటి శబ్దాలన్నీ వేదంలోని వేదవిద్యలోనివి. 

జగత్తును అగ్నిహోమాత్మక అంటారు. ఉష్ణ - శీతశక్తుల ద్వంద్వ సమ్మేళనమే జగత్తు. 1. రేయింబవళ్ళు; 2. స్త్రీ 
పురుషులు; 3. రాజా (ప్రజా; 4. గురువూ శిష్యుడూ; 5. మనిషి దైవం; 6. భూమి ఆకాశం - ఇట్టా ద్వంద్వం విరుద్దాంశాల 
సమన్వయం. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 245 
1. కాలసూ(త్రం, 2. గృహస్థాశ్రమం; 3. రాష్ట్రవ్యవస్థ; 4. విద్యావ్యవస్థ; 5.దేవ స్వరూపం. 


మతవ్యవస్థ - ఇట్టా ద్వంద్వ శక్తుల సమ్మేళనమే జగత్తు. దానినే సూర్యుడు చంద్రుడు = ఉష్టశీతశక్తులంటుంది 
వేదం. అగ్ని= పురుష - ఉష్ణశక్తి; హోమ= చంద్రుడు - స్త్రీ - శీత శక్తి కనుక గోవంటే ఈ రెండు శక్తుల సమ్మేళనం. ఇందుకే 
గోవు నారాధించటం ఆర్య సంస్కృతిలో ప్రధానాంశ మైనది. 


ఈ ప్రాచీన వైదిక సంప్రదాయం తెలిసిన మహాకవి కనుక కవిబ్రహ్మ ఇంతటి అద్భుతమైన పద్యం [వ్రాయగలిగాడు. 


చ. అని యిటు లేర్ప్వడం బలికి, 'యా తల. పెంతయు మేలు; గోవు ని 

మృనఘచరిత్ర! యన్న విభు(డట్టుల చేసిన, బోయ లప్పు నె 

మ్మనములు, మోద మంద గరిమంబున భార్గవు( జేరి “మమ్ము గ 

న్గొనినది యాదిగా( గరుణ గూరెద వొక్కటి విన్నవింతుమే?' 278 
ప్రతిపదార్థం: అని; ఇటులు; ఏర్పడన్‌= స్పష్టంగా; పలికి; ఆ తలయు= ఆ ఆలోచన; ఎంతయున్‌= మిక్కిలి; మేలు= 
మంచిది; గోవును= ఆవును; ఇమ్ము; అనఘ!= పాపంలేని; చరిత్ర!= శీలం కలవాడా!; అన్నన్‌= అనగా; విభుంయు= రాజు; 
అట్టుల= అట్టే; చేసినన్‌= చేయగా; బోయలు; అప్పు; నెజ+మనములు= నిండు మనస్సులు; మోదము= సంతోషం; అందన్‌= 
పొందగా; గరిమంబునన్‌= గౌరవంతో; భార్గవున్‌= చ్యవనుడిని; చేరి= సమీపించి; మమ్మున్‌; కన్లొనిన+అది= చూచినది; 
ఆదిగాన్‌= మొదలుగా; కరుణ= దయను; కూరెదవు= నింపుతావు; ఒక్కటి; విన్నవింతుమే?= మనవి చేసుకొందుమే? 
తాత్సర్యం: అని ఈ విధంగా చెప్పి “ ఆ ఆలోచన మంచిది. పుణ్యాత్ముడా! గోవు నర్పించుము” అని అనేసరికి 
రాజు అట్లాగే చేశాడు. బోయ లప్పుడు నిండు మనస్సులు సంతోషించగా గౌరవంతో మునిని సమీపించి 'మమ్ము 
చూచిన దాదిగా దయను వర్షిస్తున్నావు. మేము ఒక్కటి విన్నవించుకొంటాము (నీవు అనుమతిస్తే. 


క. అని ప్రీతిం బలికి, యమ్ముని | యనుజ్ఞం గొని, “మమ్ము, గావు మక్కటికమునం 
a 
గొనవయ్య! గోవు మాచే' । నన విని మొగమాట మనము నార్జత( బెనుపన్‌. 279 
ప్రతిపదార్థం: అని; ప్రితిన్‌= (ప్రేమతో; పలికి; ఆ ముని; అనుజ్ఞన్‌= అనుమతిని; కొని= తీసికొని; మమ్మున్‌; అక్కటికమునన్‌= 


దయతో; కావుము= కాపాడుము; మాచేన్‌= మానుండి; గోవున్‌= ఆవును; కొనవయ్య!= తీసికొనవయ్యా!; అనన్‌, విని; 
మొగమాట= మొగమాటచేత; మనమున్‌= మనస్సును; ఆ(ర్టతన్‌= కరిగిపోవటం; పెనుపన్‌= పెంచగా. 


తాత్సర్యం: అని ప్రీతితో చెప్పి ఆ ముని అనుజ్ఞతో “మమ్ములను రక్షించుము. దయతో ఆ గోవును నీవే మానుండి 
తీసికొనవయ్యా!' అని బోయలు వేడగా మొగమాటతో మనస్సు ద్రవించిపోగా. 


తే. వేండికొనినట్టి కృపణుపై, వా(డి చూడ్కి। యరయ నాశీవిషము చూపునట్ల కాన 
చేయం బ్రారనా భంగంబు, మీ యభీష్ట | మాచరించెద నని గోవు నతండు గొనియె. 280 


ప్రతిపదార్థం: వేడికొనిన+అట్టి= ప్రార్జించినట్టి; కృపణుపైన్‌= దీనునిపై; వాండి చూడ్కి= నిశితమైన చూపు; అరయన్‌= 
విచారించగా; ఆశీవిషము= పాము (కోరలలో విషమున్నది); చూపునట్టు= చూపు వంటిదే; కానన్‌= కావునన్‌; ప్రార్థనాభంగంబున్‌= 


246 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రార్థనను నాశనం చేయటం; చేయన్‌= చేయను; మీ; అభి+ఇష్టము= కోరికను; ఆచరించెదను= అనుసరిస్తాను; అని; 
గోవును= ఆవును; అతండు=చ్యవనుడు; కొనియెన్‌= తీసికొన్నాడు. 


తాత్పర్యం: వేడుకొన్నవారిపై కాఠిన్యం వహించటం పాము కాటువేయటంవంటిది. కనుక మీ ప్రార్థనను మన్నిస్తాను. 
భగ్నం చేయను 'మీరు కోరినట్లే గోవును (గ్రహిస్తా'నని తీసికొన్నాడు. 
వ. కొని యంత నిలువక. 281 
ప్రతిపదార్థం: కొని= (గ్రహించి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక, 


తాత్సర్యం: తీసికొని అంతటితో ఆగక. 


తే. దర్శనప్రీతి వారిపై దగుల, మీల | వలని యర్మిలి మనమున దళముకొనంగ, 
మీరు, మీలును, సమ్హోదమార దివికి । నే(గుండని పలె భార్లవుం డెల్ల వినంగ. 282 
ఆ గ గ 
ప్రతిపదార్థం: దర్శనప్రతి= చూడటంవలన ఏర్పడిన స్నేహం; వారిపైన్‌= బోయలపై; తగులన్‌= నాటుకొనగా; మీలవలని= 
పల మీదున్న; అర్మిలి= (ప్రేమ; మనమునన్‌= మనస్సులో; దళము కొనంగన్‌= దట్టం కాగా; మీరున్‌= బోయలైనమిోరు; 
చేపల మీ జ న్‌: లో న్‌: మీరున్‌= బో 


మీలునున్‌=చేపలును; సమ్మోదము= సంతోషం; ఆరన్‌= విచ్చుకొనగా; దివికిన్‌= స్వర్గానికి; ఏంయండు=పొండు; అని; ఎల్లన్‌= 
అందరూ; విన(గన్‌= వినేటట్టు; భార్గవుండు= భృగువంశమౌని; పల్కెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: చూడటంవలన కలిగే (ప్రేమ బోయలపై నాటుకొనగా, చేపల పై నున్న (ప్రేమ దట్టం కాగా, బోయలతో 
ముని అన్నాడు అందరూ వినేటట్లుగా 'మీరూ, చేపలూ స్వర్గానికి పోదురు గాక! అని. 


విశేషం: ఇది వరం తప్ప శాపం కాదు. అకృత్రిమమైన స్వచ్చమైన హృదయం కలవారికి మాటలోని స్వచ్చత బుజుత్వం, 
నిజాయితీ తెలుస్తాయి. కృత్రిమమైన మనస్సు కలవాడు ప్రతిమాటకూ వ(క్రభాష్యం చెప్పుకొంటాడు. ఇది నేటి మనిషి లక్షణ 
మని పైన చెప్పబడింది కదా! ఆ దృష్టితో చూస్తే 'ముని బోయలను చావగొట్టా డనవచ్చును. 'ఆ(శ్రమవాసపర్వం ద్వితీయాశ్యాసంలో 
ధృతరాష్ట్రుడికి వ్యాసుడు చనిపోయిన వారిని చూపించిన ఘట్టముంది. కొందరు ఆధునిక పండితులు దీనిని వివరిస్తూ 
వ్యాసుడు వారిని గంగలో త్రోసి చంపిం చాడని చెప్పారు. ఇదే హేతువాద దృష్టి అన్నారు. కాబట్టి శబ్దానికున్న బుజువైన 
అర్థమేదో దాన్ని చెప్పటం వ్యాఖ్యానం తప్ప వక్ర వివరణం కాదు. 


వ. పలికిన దత్‌క్షణంబ. 283 
తాత్సర్యం: పలికిన వెంటనే. 


తే. మీనములు. దారు€ దనువుల తోన నెగసి | నాకలోకంబునకు( బోవ, నహుష నృపతి 
సపరివారంబు గాంగ నాశ్చర్య పూర । మగ్న మానసు( డయి యుండె మానవేంద్ర! 284 


ప్రతిపదార్థం: మానవ+ఇం(ద్ర!= మానవలోకానికి రాజైనవాడా!; మీనములున్‌= చేపలును; తారున్‌= తాము, బోయలును; 
తనువులతోనన్‌= శరీరాలతోపాటుగా; ఎగసి= ఎగిరి; నాక లోకంబునకున్‌= స్వర్గలోకానికి; పోవన్‌= పోగా; నహుష నృపతి= 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 247 


నహుష చ(క్రవర్తి; సపరివారంబుగాన్‌= పరివారంతోపాటుగా; ఆశ్చర్యపూర= ఆశ్చర్య ప్రవాహంలో; మగ్న= మునిగిన; మానసు( 
డు+అయి= మనస్సు కలవాడై; ఉండెన్‌= నిశ్చేష్టుడై ఉన్నాడు. 


తాత్సర్యం: చేపలు, బోయలు శరీరాలతో పైకి ఎగిరి స్వర్గానికి పోయారు. చూచిన రాజు, పరివారంతోపాటుగా 
ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయాడు. 


విశేషం: న+అ+కం= నాకం; కం=సంతోషం; ఆకం= దుఃఖం - సంతోషం లేకపోవటం; న+అకం= దుఃఖంలేనిది - 
ఆనందనిలయం. 


వ. అప్పుడు. 285 
తాత్పర్యం: ఆ సమయంలో. 


క. చ్యవనుండు, గవిజాతుండు, న । య్యవనీశ్వరు. బిల్లి “వరము లడుగుము రెం డీ 

దివిరితి మనుడు నతండు 'మీ | యవిరళ సంప్రీతికంటె నర్భము గలదే! 286 
ప్రతిపదార్థం: చ్యవను(డు=భార్గవుడు; గవిజాతు(డున్‌= ఆ పేరుగల మునియు (గవి= ఆవుకు; జాతు(డు= పుట్టినవాడు- 
గోసంతానం కనుకనే గోమాహాత్మ్యం చెప్పాడు. చూ.పై.273- 274 పద్యాలు); ఆ+అవనీ+-ఈశ్వరున్‌= ఆ భూమిపతిని; పిల్చి= 
పిలిచి; వరములు= అను[గ్రహరూపంగా; అడుగుము; రెండున్‌= రెంటిని; ఈన్‌= ఇవ్వటానికి; తివిరితిమి= పూనుకొన్నాము; 
అనవుడున్‌= అనగా; అత(డు= రాజు; మీ= మీయొక్క; అవిరళ= ఎడతెగని; (విరళము= పలుచగా - దూరంగా; న=లేనిది, 
దట్టంగా); సంప్రీతి కంటెన్‌= మంచి ప్రేమ కంటె; అర్థము= ప్రయోజనం; వరం; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: ఇద్దరు మునులు రాజుతో అన్నారు. 'రెండు వరాలనివ్యాలనుకున్నాం. కోరుకొమ్మంటే రాజన్నాడు 'మీకు 
నాపై నున్న (ప్రమకంటె కావలసిన దేమున్నది. (కోరదగిన దేమున్నది).' 


తే. అనిన విని, యగ్గలం బైన యాదరమున । వారు ధర్మపరత్వంబు వాసవాభ 
వైభవము నయ్యెడుమ నీకు వంశపావ । నాత్మ యనుచు, నంతర్శితు లైరి వత్స! 287 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; వారు; అగ్గలంబు+ఐన= ఎక్కువైన; ఆదరమునన్‌= (ప్రేమతో; నీకున్‌; వంశపావన+ఆత్మ!= 


వంశంలో ఉన్నతుడైనవాడా!; ధర్మపరత్వంబు= ధర్మబుద్ధి; వాసవ+ఆభ= వాసవుడివంటి; వైభవము= ఐశ్వర్యం; అయ్యెడుమ= 
కలుగుగాక!; అనుచున్‌= అంటూనే; అంతర్హితులు= అంతర్జానం; ఐరి= అయ్యారు; వత్స!= నాయనా! 


తాత్పర్యం: అనేసరికి అధికమైన ఆదరంతో వారిద్దరూ రాజునాశీర్వదించారు. 'వంశోద్దారకా! నీకు ధర్మపరాయణత్వం, 
ఇం[ద్రుడివంటి ఐశ్వర్యం కలుగుగాక! అంటూ అంతర్జానమయ్యారు. 


క. మది నద్దుతంబు€ బ్రమదము. । బొదలంగ నమ్మునుల మహిమ. బొగడుచు€ జనియెం 
దదనంతరంబ పతి నిజ । సదనమునకు నెల్ల జనులు సమ్మద మందన్‌. 288 


ప్రతిపదార్థం: మదిన్‌= మనస్సులో; అద్భుతంబు= ఆశ్చర్యం; ప్రమదమున్‌= సంతోషం; పొదలంగన్‌= కలుగగా; ఆ+మునుల; 


248 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహిమన్‌= మాహాత్మ్యమును; పొగడుచున్‌= స్తుతిస్తూ; తత్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ఎల్లన్‌జనులు= జనులంతా; 
సమ్మదము= సంతోషం; అందన్‌= పొందగా; పతి= రాజు; నిజ= తన; సదనమునకున్‌= సౌధానికి - మేడకు; చనియెన్‌= 
వెళ్ళాడు. 

తాత్సర్యం: రాజు మనస్సులో ఆశ్చర్యం, సంతోషం ముప్పిరిగొనగా ఆ మునుల మాహాత్మ్యం స్తుతిస్తూ జనులంతా 
ఆనందిస్తుండగా తన సౌధానికి పోయాడు. 


వ. అని చెప్పి భీష్ముండు. 289 
తాత్సర్యం: అని భీష్ముడు కథను వివరించి. 
క. వినిపించితి సంవాసం । బున దర్శనమునను. జిత్తమున నధిక స్నే 

హ నిరూఢి గల్లుటయు గో । వునందు గల గౌరవము. జెవుల కింపెసంగన్‌. 290 
ప్రతిపదార్థం: సంవాసంబునన్‌= కలిసి జీవించటంవలన; దర్శనముననున్‌= చూడటంవలన; _ చిత్తమునన్‌= మనస్సులో; 
అధిక= మిక్కిలి; స్నేహ నిరూఢి= స్నేహ దృఢత్వం; కల్లుటయున్‌= కలుగుట; గోవునందున్‌= గోవుపై; కల; గౌరవము= 
గురుత్వ భావం, గొప్పతనం; చెవులకున్‌; ఇంపు= ఆనందం; ఎసంగన్‌= అతిశయం కాగా; వినిపించితిన్‌= వినిపించాను. 
తాత్పర్యం: కలిసిమెలిసి బితకటంవలన, దర్శనంవలన మనస్సులో స్నేహం నాటుకొనటం, ఆవుల గొప్పతనం 
చెవుల కింపుగా వినిపించాను. 


చ్యవన కుశిక సంవాదంబను నితిహాసము (సం.13-52-1) 


వ. అనిన విని యక్కురువంశవర్యుం డా ధర్మధుర్యునితో, “నాకు నొక్కటి వినుటకుం గుతూహలం బెప్పుడుం 
గల్లియుండు; ఉదాత్తబ్రాహ్మ్యనిధి యైన భార్గవాన్వయంబునం జిత్రతర క్షాత్త చరిత్రుం డగు పరశురాముండు 
I a ~~ 7] 
జనియించుటయు, నుత్తమ క్షత్రియత్వ మహోష్మంబైన కుశిక కులంబునం బరమ బ్రాహ్మణ్యవిశ్రుతుం డైన 
విశ్వామిత్రుం డుదయించుటయును, నది యెట్లొకో? అను చుండుదుC దొల్లియు€ గొంత వింటి; నిస్సంశయంబు 
గాదు; మహాత్మా! మదీయచిత్తాయత్తంబుగా నత్తెటిం గెటింగింపవే!' యనుటయు నయ్యనిమిషనదీ 
నందనుండు గుంతీనందనాగ్రజు తోడం 'జ్యవనకుశిక సంవాదంబను నితిహాసంబు వినుము. దాన 
భవత్సంశయంబు వాయు; జ్యవనుండు నిజవంశంబునకుం గుశిక కులంబు కారణంబుగా సంకరంబు గలుగ 
గలయది అని యెలింగి యక్కుశిక కలంబునకు నుత్వాతం బాపాదింపంగోరి కుశిక భూపాలు పాలికిం జనిన 
నతండు. 291 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ+కురువంశ వర్యుండు= ఆ కురువంశ శ్రేష్టుడు, ధర్మరాజు; ఆ ధర్మధుర్యునితోన్‌= ఆ 
ధర్మవేత్తతో; నాకున్‌ ఒక్కటి వినుటకున్‌; కుతూహలంబు= కోరిక; ఎప్పుడున్‌; కల్గి+ఉండున్‌= కలుగుతుంటుంది; ఉదాత్త= 
ఉన్నతమగు; బ్రాహ్మ్య్యనిధి= బ్రాహ్య్యశక్తికి, బ్రాహ్మణమాహాత్యానికి నిధి అయిన; భార్గవ+అన్వయంబునన్‌= భార్గవ వంశంలో; 
చితతర= మిక్కిలి అద్భుతమైన; క్షాత్ర చరిత్రుండు= క్షత్రియ చరిత్ర కలవాడు; అగు; పరశురాముండు; జనియించుటయున్‌; 
ఉత్తమ క్షత్రియత్వ= ఉత్కృష్ట క్షాత్ర; మహా+ఊష్మంబు= గొప్ప నిప్పు (వేడి) గల; కుశిక కులంబునన్‌= కుశిక వంశంలో; 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 249 


పరమ (బ్రాహ్మణ్య విశ్రుతుండు= (బ్రాహ్మణశక్తితో ప్రఖ్యాతుడు; ఐన విశ్వామిత్రుండు ఉదయించుటయును; అది ఎట్టు+ఒకో!= 
అదెట్లా సాధ్యం!; అనుచుండుదున్‌; తొల్లియున్‌= పూర్వంకూడా; కొంత+వింటిన్‌; నిస్సంశయంబు కాదు= సందేహం తీరదు; 
మహా+ఆత్మా; మదీయ= నా; చిత్త*ఆయత్తంబుగాన్‌= నా మనస్సుకు హత్తుకొనేటట్టుు ఆ+తెజంగు= ఆ విషయం; 
ఎజీంగింపవే; అనుటయున్‌; ఆ+అనిమిష నదీనందనుండు= ఆ దేవతానది అయిన గంగ కొడుకు; కుంతీనందన+అ(గజుతోడన్‌= 
కుంతికొడుకులలో పెద్దవాడైన ధర్మరాజుతో; చ్యవనకుశిక సంవాదంబు+అను ఇతిహాసంబు; వినుము, దానన్‌; భవత్‌= నీ; 
సంశయంబు= సందేహం; పాయున్‌= తొలగిపోతుంది; చ్యవనుండు; నిజ= తన; వంశంబునకున్‌; కుశిక కులాలు; 
కారణంబుగాన్‌; సంకరంబు=సాంకర్యం; కలుగన్‌ కలయది= సంభవింపగల్లును; అని; ఎటింగి= తెలిసి; ఆ+కుశికకులంబునకున్‌; 
ఉత్సాతంబు= విపత్తు; ఆపాదింపన్‌= కలిగింపగా; కోరి; కుశిక భూపాలు పాలికిన్‌= ఆ కుశికరాజువద్దకు; చనినన్‌= వెళ్ళగా; 
అతండు. 


తాత్సర్యం: ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నిస్తున్నాడు. నాకు ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పటినుంచో కుతూహలంగా 
ఉంది. మహత్తరమైన బ్రాహ్మణశక్తి కల భృగువంశంలో విచిత్రమైన క్షత్రియశీలం కల పరశు రాముడెట్లా జన్మించాడు? 
మహోత్తమమైన క్షాత్రశక్తితో మండే కుశికవంశంలో బ్రాహ్మణ తేజస్సు కల విశ్వామిత్రు డెట్ట్లా పుట్టాడు? ఇదివరకు 
కొంత విన్నాను. కాని సంశయం తీరలేదు. కనుక నా మనస్సున నాటుకొనేటట్టు స్పష్టంగా ఆ కథ చెప్పుము” అంటే 
భీష్ముడు 'అయితే చ్యవన కుశిక సంవాదం వినుము. నీ సందేహం తీరుతుంది. చ్యవనుడు కుశికుడివలన తన 
వంశం సంకరమౌతుందని తెలిసికొని ఆ కులానికి ఆపద నాపాదించాలనుకొని కుశికుడి దగ్గరకు పోయి. 


విశేషం: ఇదివరకు విన్నాను. అన్నమాట చాలా నేర్పుగా అన్నాడు. ఎందుకంటే ఈ కథలు పూర్వపర్యాలలో వచ్చాయి కనుక. 


క. భార్యా సహితముగా న । య్యార్య వరుని కనుగుణంపు టర్ణన విధివ 
చ్చర్యాపూర్వముగ వినయ । ధుర్యత వెలయంగ. జేసి దోహల మమరన్‌. 292 


ప్రతిపదార్థం: భార్యాసహితముగాన్‌= భార్యతోపాటుగా; ఆ+ఆర్యవరునికిన్‌= ఆ పూజనీయులలో (శ్రేష్టుడికి; అనుగుణంపు= 
తగిన; అర్భనన్‌= పూజను; విధివత్‌= శా(స్తానుగుణమైన; చర్యాపూర్వముగన్‌= చేష్టా పూర్వకంగా; వినయ ధుర్యత= 
వినయభారం; వెలయంగన్‌= (ప్రకాశించేటట్లు; దోహలము= ఉత్సాహం; అమరన్‌ చేసెన్‌= అమరేటట్లు చేశాడు. 
తాత్సర్యం: కుశికుడు భార్యతో కలిసి ఆ మునివరునకు శాస్త్రం చెప్పిన పద్దతిగా వినయంతో ఉత్సాహంగా 
పూజలు చేశాడు. 


విశేషం: ఆర్యుడు= పూజింపదగినవాడన్న అర్హంలోనే ప్రాచీన (గ్రంథాలలో ఉన్నది. కాని నేడు చరిత్రకారులు ద్రావిడజాతిని 
అణగ।ద్రొక్కి, ఆర్యులెక్కడ నుండో కొన్నివేల ఏళ్ళక్రితం భారతదేశానికి వచ్చారని చెప్పుతున్నారు. ఈ దేశాన్ని అప్పటికే 
పాలించేవారు [ద్రావిడజాతి అని వీళ్ళవాదన. కానీ వేదంలో ఎక్కడా ఈ అర్ధంలో లేదని పండితులంటున్నారు. 
క. పూజితునిం జేసి, యతనికి । రాజవరుం డిట్టులనియె “రాజ్య విభుత్వ 

భ్రాజిష్టు(డవై భృత్యుని । యోజను నను నడపి యేలు ముర్వి మునీంద్రా! 293 


ప్రతిపదార్థం: పూజితునిన్‌+చేసి= పూజించి (పూజించబడిన వాడినిగా చేసి); అతనికిన్‌= అతడితో; రాజవరుండు= 
రాజక్రేష్టుడు; ఇట్టులు; అనియెన్‌; మునీం(ద్రా!= ముని శ్రేష్టా!; రాజ్యవిభుత్వ= రాజ్యసంబంధమైన ప్రభు భావంతో (రాజత్వంతో); 


250 శ్రీమదాంధ్ర మహాభారతము 


(భ్రాజిష్టుండవు+ఐ= ్రకాశించేవాడివై; ననున్‌= నన్ను; భృత్యుని= సేవకుని; ఓజను= వలె; నడపి= నియోగించి; ఉర్వి ఏలుము= 
భూమిని పాలించుము. 


తాత్పర్యం: మునీంద్రుడిని పూజించి రాజేం(ద్రు డతనితో అన్నాడు. 'మునీంద్రా! నీవు రాజ వైభవంతో వెలుగొందుతూ 
నన్ను నీ సేవకుడిగా చేసికొని ఈ ధరణిని పాలించుము. 


క ఏనును, భార్యయు, బంధులు, । నానా జనసహితముగ సనాథత( గని య 

ట్లైనం బెంపుం బొరయం । గా నిలకు€ బ్రమోద మొంద. గైకొను మమ్మున్‌. 294 
ప్రతిపదార్థం: ఏనునున్‌= నేనూ; భార్యయున్‌= భార్యా; బంధులున్‌=చుట్టాలూ; నానా జనసహితముగన్‌= అనేకులతో 
పాటుగా; సనాథతన్‌+కని= సభరృకత్వమునుపొంది; ఇలకున్‌= నేలకు (రాజ్యానికి); అట్టు= ఆవిధంగా; అయినన్‌= అయితే; 
పెంపున్‌= శుభం,అభివృద్ది; పొరయంగాన్‌= కలుగగా; ప్రమోదము= సంతోషం; ఒందన్‌= పొందేటట్టుగా; మమ్మున్‌; కైకొనుము= 
స్వీకరించుము. 
తాత్పర్యం: నేనూ, నా భార్య, చుట్టాలు, పక్కాలు అంతా నిన్ను రాజుగా అంగీకరించి సేవిస్తాం. రాజ్యానికి 
శుభాభివృద్ధి కలిగేటట్లు మమ్ములను స్వీకరించుము.' 

ఠా ఫ్‌ 


చ. అన విని, యమ్ముని ప్రవరు€ డాతని కిట్లను రాజ్యకాంక్ష నా 

మనమున లేదు, సద్ద్వృతము, మానిత వృత్తి. జరించువాండ నై 

జనవర! వచ్చినాండ( బరిచారము నీవును నీదు పత్నియున్‌ 

గొనకొని చేయం గావలయు( గోరిక యింతియ తీర్పు మోపినన్‌.' 295 
ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; ఆ ముని= మునులలో; (ప్రవరు(డు= శ్రేష్టుడు; అతనికిన్‌= రాజుతో; ఇట్టు; అనున్‌; 
జనవర= మానవనాథా!; నా మనమునన్‌= నా మనస్సులో; రాజ్యకాంక్ష= రాజ్యంమీద కోరిక; లేదు; మానిత= గౌరవించ దగ్గ; 
వృత్తిన్‌= (ప్రవర్తనతో; సత్‌+(వ్రతము= మంచి (వ్రతం; చరించువాండనై= ఆచరించేవాడనై; వచ్చినాండన్‌= వచ్చాను; నీవునున్‌= 
నీవూ; నీదు= నీ; పత్నియున్‌= భార్యా; కొనకొని= పూనుకొని; పరిచారము= సేవ; చేయం గావలయున్‌=చేయాలి; ఇంతియ= 
ఇంతే; కోరిక= నా అభిలాష; ఓపినన్‌= ఓపిక ఉంటే; తీర్ఫుము= చెల్లించుము. 
తాత్సర్యం: అంతా విని మునీంద్రు డన్నాడు. 'రాజా! నాకు రాజ్యమేలాలన్న కోరిక ఏ కోశానా లేదు. నేను ఒక 
(వ్రతాన్ని పూని దానిని చెల్లించుకొనటానికై తిరుగుతున్నాను. నీకు ఓపిక ఉంటే నీవూ, నీ భార్యా, బంధువులూ నాకు 
సేవచేస్తే చాలు. నా కోరిక ఇంతే.” 


వ. అనిన విని యా దంపతులు ముదంబునం బొదలి 'యట్ల చేయువారి మనిరి; తదనంతరంబ. 296 


ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనటం విని; ఆ దంపతులు= రాజూ రాణీ; ముదంబునన్‌= సంతోషంతో; పొదలి= వరిల్లి; 
అతిశయించి; అట్ల= అట్టే; చేయువారము= చేస్తాము; అనిరి= అన్నారు; తత్‌+అనంతరంబు+అ= అటు తరువాత. 


తాత్సర్యం: అనగా విని ఆ దంపతులు సంతోషించి “అట్లాగే చేస్తా' మన్నారు. ఆ తరువాత. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 251 


క అమ్మని నభ్యంతర సద । నమ్మునకుం గొని విభుండు నాతియు. దానున్‌, 

సమ్మోదమ్మున( జని, హృ । ద్యమ్మగు, నొక చోటు సూపి యాతనితోడన్‌. 297 
ప్రతిపదార్థం: ఆ+మునిన్‌= చ్యవన మహర్షిని; అభ్యంతర= లోపలి; సదనమ్మునకున్‌= ఇంట్లోకి; అంతఃపురానికి; కొని= 
తీసికొని; విభుండు= రాజు; నాతియున్‌= (స్తీ (రాణి); తానున్‌= (రాజు) తాను; సమ్మోదమ్మునన్‌= సంతోషంతో; చని= పోయి; 
హృద్యమ్ము+ అగు= అందమైన; ఒకచోటు= ఒక స్థలం; చూపి; అతనితోడన్‌= మునితో. 
తాత్సర్యం: ఆ మునిని అంతఃపురానికి తీసికొనిపోయి రాజూ రాణీ సంతోషంతో ఆయన కొక అందమైన నివాసం 
చూపించి ఆ మునితో. 


ఆ. “అనఘ! యిచట నుండు మని పల్కి మృదులత | ల్పంబు నంచితాసనంబు నచట 

బెట్టం బనిచి యేము ప్రీతి నొనర్జెద | మిష్టభంగి. బనుపు. డెద్దియైన' 298 
ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా! స్వామీ; ఇచటన్‌= ఈ చోట; ఉండుము; అని; పల్కి= చెప్పి; మృదుల= మెత్తని; 
తల్పంబు= శయ్య; అంచిత= ఒప్పిదమైన; ఆసనంబు= పీఠం; అచటన్‌= అక్కడ; పెట్టన్‌= పెట్టుమని; పంచి= ఆజ్ఞాపించి; 
ఏము= మేమిద్దరం; (పీతిన్‌= ప్రేమతో; ఒనర్భెదము= సేవిస్తాము; ఇష్టభంగిన్‌= నీకిష్టమైన విధంగా; ఎద్దిఐనన్‌= ఏదైనా సరే; 
పనుపుము= ఆనతిమ్ము! 
తాత్పర్యం: 'పాపంలేనివాడా! నీవు ఇక్కడ ఉండుము.” అని పరుండుటకు మెత్తని శయ్య, కూర్చోటానికి చక్కనిపీఠం 
ఉంచుమని ఆజ్ఞాపించి; 'స్వామీ! తమయిష్టానుసారంగా మేము సేవిస్తాము. మీ కేమి చేయాలో చెప్పండి. 


వ. అనియె; నంత నినుం డపరగిరికడచనినం, గాలోచిత కృత్యంబు లాచరించి యమ్మహాత్ముం డాహార మడిగిన 
నమ్మహీపతి మహితభోజనంబున నతనిం దృష్తునిం గావించిన. 299 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అంతన్‌= అంతలో; ఇనుండు= సూర్యుడు; అపరగిరికడ= పళ్చిమదిక్కున నున్న 
పర్వతందగ్గరికి; - (కుంకు కొండకు; చనినన్‌= పోగా; కాల= ఆ సంధ్యాసమయానికి; ఉచిత= తగిన; కృత్యంబులు= వైదిక 
కార్యాలు (పనులు); ఆచరించి= చేసి; ఆ మహాత్ముండు= ఆ ముని; ఆహారము= భోజనం; అడిగినన్‌= అడుగగా; ఆ 
మహీపతి= ఆ భూమిపతి, రాజు; మహిత= గొప్ప; భోజనంబునన్‌= ఆహారంతో; అతనిన్‌= మునిని; తృప్తనిన్‌+కావించినన్‌= 
తృప్తిపడేటట్టు చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: అని అన్నాడు. ఇంతలో సాయంకాలమైనది. ముని సంధ్యాకాలంలో చేయదగ్గ సంధ్యావందనాది వేదోక్త 
కర్మ లాచరించి రాజుతో భోజనం కావా లన్నాడు. రాజు గొప్ప విందు భోజనంతో మునిని తృప్పుడిని చేశాడు. 


ఆ. అతండు సెజ్జం జేరి, యధిపుతో 'నియ్యెడ । నిద్రవోదు నేను నృపవరేణ్య! 
మీరు నిదుర దక్కి మెలపున నాచర । ణంబు లొత్తు చునికి నాకు బ్రియము. 300 


ప్రతిపదార్థం: అతండు= ముని; సెజ్జన్‌= శయ్యను; చేరి= సమీపించి; అధిపుతోన్‌= రాజుతో; ఈ+ఎడన్‌= ఇక్కడ; నేను 
నిద్రపోదున్‌= నిద్రపోతాను; నృపవరేణ్య!= రాజులలో చాలా గొప్పవాడా!; మీరు= మీ దంపతులిద్దరు; నిదుర; తక్కి= లేకుండా; 
మెలపునన్‌= చక్కగా; నా చరణంబులు= నా కాళ్ళు; ఒత్తుచున్‌+ఉనికి= ఒత్తుతూ ఉండటం; నాకున్‌; ప్రియము= ఇష్టం. 


252 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ముని భోజనం చేసి మంచమెక్కి రాజుతో అన్నాడు నే నిక్కడ నిద్రిస్తానయ్యా! రాజ(శ్రేష్టుడా! మీ 
దంపతులిద్దరూ నిద్రపోకుండా నా కాళ్ళు పిసుకుతూ మెల్కొని ఉండండి: అదే నాకిష్టం. 


క. ఏనై మేల్మనునంతకు | భూనాయకవర్య! నన్ను బోధింపకు. డీ 
మానినియు నీవు' నని, ని । ద్రా నిరతుం డయ్యె, వారు€ దద్దయు భక్తిన్‌. 301 
ప్రతిపదార్థం: ఏను+ఐ= నా అంత నేనుగా; మేల్కను+అంతకున్‌= మేలుకొనే టంతవరకు; భూనాయకవర్య!= రాజులలో 


శ్రేష్టుడా!; నన్నున్‌; ఈ మానినియున్‌= ఈ నీ భార్యయూ; నీవున్‌; బోధింపకుండు= మేల్కొలుపవద్దు; అని; నిద్రానిరతుండు+ 
అయ్యెన్‌= నిద్రలో మునిగిపోయాడు; వారున్‌= దంపతులు; తద్దయున్‌= మిక్కిలి; భక్తిన్‌= భక్తితో. 


తాత్సర్యం: నా అంత నేనై లేచేటంతవరకు మీ ఇద్దరిలో ఎవరూ నన్ను నిద్ర లేపవద్దు' అని నిద్రించాడు. ఆ 
దంపతులు మిక్కిలి భక్తితో. (తరువాతి పద్యంతో అన్యయం) 


తే. కుడుపు నిదురయు, వర్ణించి యడుగు లొత్తు । చుండి రమ్ముని వల్లభు( డొక్కప్రక్క 

నచలగాత్రు(డై నిద్రింప నద్దుతముగ । దినము లిరువది యొక్కటి సనియె నధిప! 302 
ప్రతిపదార్థం: కుడుపు= తిండి; నిదురయున్‌= నిద్రా; వర్ణించి= వదలి; అడుగులు= పాదాలు; ఒత్తుచున్‌+ఉండిరి= ఒత్తుతూ 
ఉన్నారు; ఆ ముని వల్లభుండు= ఆ మునిరాజు; ఒక (ప్రక్కన్‌= ఒకే ప్రక్కకు తిరిగి; అచల= కదలిక లేని; గాత్రుండై= శరీరం 


కలవాడై; అద్భుతముగన్‌= ఆశ్చర్యముగా; నిద్రింపన్‌= నిద్రపోగా; ఇరువదిఒక్కటి; దినములు= రోజులు; చనియెన్‌= గతించాయి; 
అధిప!= రాజా! - ధర్మరాజా! (శ్రోత). 


తాత్పర్యం: ధర్మరాజా! ఆ దంపతులు అన్నం నిద్రా విసర్జించి పాదాలు ఒత్తుతూనే ఉన్నారు. ఆ ముని ఒకే 
ప్రక్కకు తిరిగి పడుకొన్నవాడు పడుకొన్నట్టుగానే ఉన్నాడు. శరీరంలో కదలిక లేదు. ఈ విధంగా ఇరవై ఒక్క 
రోజులు గతించిపోయాయి. 


విశేషం: ఇరవై ఒక్క రోజులు ఎట్టా పడుకుంటాడు? పిచ్చికథ అనవచ్చును. కానీ, యోగులు సమాధిలో మునిగి ఉండగలరు. 
ఈ యుగంలో శ్రీ రామకృష్ణ పరమహంస అట్టా ఉన్నారని వారి జీవిత చరిత్రలో ఉన్నది. ఒత్తుచుండిరి= ఒత్తుతూ ఉన్నారు. 
ఏమరుపాటు లేకుండా భక్తితో - దీన్ని శృత్రర్థక (క్రియ అంటారు. 


వ. ఇరువది రెండవనా€ డమ్ముని తనయంతన మేల్మొని. 303 
తాత్పర్యం: ఇరవైరెండో రోజున ఆ ముని తనంత తానే నిద్ర లేచి. 


క. ఇలు వెడలి పోయె నేమియు. । బలుకక; యా దంపతులును బరమశ్రాంతా 
త్ము లగుచు వెనుకన చని; ర । కులపతి యించుకయు సరకుగొన( డవ్విధమున్‌. 304 


ప్రతిపదార్థం: ఏమియున్‌= ఏమీ; పలుకక= మాట్లాడక; ఇలు వెడలిపోయెన్‌= ఇల్లు వదలి వెళ్ళిపోయాడు; ఆ దంపతులును= 
రాజూ రాణీ; పరమ= మిక్కిలి; (శ్రాంత+ఆత్య్ములు= అలసిపోయిన శరీరం కలవారు; అగుచున్‌= అవుతూ; వెనుకన= ఆముని 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 253 


వెనుకనే; చనిరి= వెళ్ళారు; ఆ+కులపతి= ఆ ముని; ఇంచుకయున్‌= కొంచెమైనా; ఆ విధమున్‌= ఆ పద్దతిని; సరకుకొనం 
డు= లెక్క పెట్టడు. 

తాత్సర్యం: ముని లేచిందే తడవుగా ఏమీ మాట్లాడకుండానే ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. బాగా అలసిపోయిన 
దంపతులు ఆయన వెనుక పడ్డారు. దానికీ ఆయన లెక్కచేయలేదు. 


విశేషం: కులపతి= పదివేల శిష్యులకు అన్నదానంతోపాటు విద్యాదానం చేసే గురువు. (ఇవ్వాళ వైస్‌ఛాన్సలరు - అన్నమాట 
కిది తెలుగుగా వాడుతున్నారు - ఆయన అట్లాంటి పనిచేయకపోయినా). 


ఆ. అట్లు వారివలన నాదర రహితుందై । పురవరంబు వెడలి పోయి పోయి 

యతడు సూండంజూడ 'నంతర్షితుం డైన! బతియు సతియు మూర్ణపాలు పడిరి. 305 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; వారివలనన్‌= వారిపై; ఆదర= (ప్రేమ; రహితుండై= లేనివాడై; పురవరంబు= శ్రేష్టమైన 
నగరం; వెడలి= బహిర్గమించి - బయటకు వచ్చి; పోయిపోయి= చాలా దూరం పోయి; చూడన్‌+చూడన్‌= చూస్తూ ఉండగానే; 


అత(డు= ఆ ముని; అంతర్హితుండు= అదృశ్యుడు; ఐనన్‌= కాగా; పతియు సతియున్‌= భర్తా, భార్యా; మూర్చపాలు పడిరి= 
మూర్చపోయారు. 


తాత్పర్యం: ఆ విధంగా వారిని నిరాదరించిన ముని నగరం దాటి పోయిపోయి అదృశ్యం కాగా రాజూ రాణీ 
మూర్చపోయారు. 


క. కొంతవడికి. దెప్పిఖి యెద | నెంతయు వగ నూనం బురికి నేతెంచి గృహా 
భ్యంతరము సొచ్చి కని ర | య్యింతియును విభుండు నమ్మునీశ్వరు సెజ్జన్‌. 306 


ప్రతిపదార్థం: కొంతవడికిన్‌= కొంచెం సేపటికి; తెప్పిజి= మూర్చనుండి తెప్పరిల్లి; ఎదన్‌= హృదయంలో; ఎంతయున్‌= 
ఎంతో; వగన్‌= దుఃఖం; ఊనన్‌= పొందగా; పురికిన్‌= నగరానికి; ఏతెంచి= వచ్చి; గృహ+అభి+అంతరమున్‌= అంతఃపురం 
లోనికి; చొచ్చి= (ప్రవేశించి; ఆ+ఇంతియును= ఆ స్తీ (రాణి); విభుండున్‌= రాజూ; ఆ+ముని+-ఈశ్వరున్‌= ఆముని శ్రేష్టుడిని; 
సెజ్జన్‌= శయ్యపై; కనిరి= చూచారు. 


తాత్సర్యం: కొంతసేపటికి మూర్చనుండి తేరుకొని మనస్సులో బాగా మధనపడి తిరిగి నగరం (ప్రవేశించి అంతః 
పురంలోకి పోయి చూస్తే మునీశ్వరుడు మంచంపైనే ఉన్నాడు. 


వ. మును నిద్రించు ప్రక్కదక్క యొండు ప్రక్క నిద్రించు భార్గవు నట్లు గాంచి సంతోషించి, పరిశ్రాంతి దిగద్రావి 
యెప్పటి చొప్పున నడుగు లొత్తుచుండ, మటియు దినంబు లిరువది యొక్కటి సనినం బ్రబుద్దుండై. 307 


ప్రతిపదార్థం: మును= ముందు - పూర్వం; నిద్రించు ప్రక్క= నిద్రించే వైపు; తక్కి= వదలి; ఒండుప్రక్కన్‌= మరొకప్రక్క; 
నిద్రించు= నిద్రపోయే; భార్గవున్‌= చ్యవనుడిని; అట్టు= ఆ విధంగా; కాంచి= చూచి; సంతోషించి= ఆనందించి; పరి(శ్రాంతిన్‌= 
అలసటను; దిగన్‌ (త్రావి= దిగవిడిచి, త్యజించి; ఎప్పటి చొప్పునన్‌= ఎప్పటివలెనే; అడుగులు= పాదాలు; ఒత్తుచున్‌+ఉండన్‌= 
ఒత్తుతూ ఉండగా; మజియున్‌= మరలా; ఇంకా; దినంబులు= రోజులు; ఇరువది= ఇరవై పై; ఒకటి; చనినన్‌= గడవగా; 
ప్రబుద్దుండు+ఐ= మేల్కొని 


254 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ముని పూర్వం నిద్రించిన వైపు వదలి మరొక ప్రక్క తిరిగి నిద్రిస్తున్నాడు. అట్టాంటివాడిని చూచి రాజూ 
రాణీ కలిగిన అలసట కూడా లెక్కసేయక ఎప్పటివలెనే పాదా లొత్తుతూ ఉన్నారు. మరలా ఇరవై ఒక్క రోజులు 
గడిచాయి. అప్పు డా భార్గవుడు నిదుర లేచి. 


సీ, అతండు తైలాభ్యంగ మడిగినం బతి కమ్మ | నూనియ.. దెప్పించి మేను శిరము 
నభ్యక్తములు సేయ, నమ్ముని సెడ నాడి । యంతర్శితుం డయ్యె నపరఘటికం 
దోచి వికారంబు దొడరక యున్న రా । జును దేవులను గని, సుముఖు( డగుచు 
నాచరితస్మాను( డగుటయు, వారు మ । హార్టంబు లగు వివిధాన్నపాన 


ఆ. ములు ఘటించి, కుడువ( బిలిచిన( జని, వాని । నెల్ల గాంచి, యెక్కడేనిం బోయె 
వార లడలు గదుర నూరకయుండి రా । పగలు రేయు( గురునృపాలవర్య! 308 


ప్రతిపదార్థం: కురున్నపాల వర్య!= కౌరవరాజశ్రేష్ణుడా! అత(డు= చ్యవనుడు; తైల+అభ్యంగము= నూనెరాసుకొని చేసే 
స్నానం, తలంటు; అడిగినన్‌= అడుగగా, పతి= రాజు; కమ్మనూనియన్‌= కమ్మని వాసనవేసే నూనెను; తెప్పించి; మేనున్‌= 
శరీరము; శిరమున్‌= తల; అభ్యక్తములు సేయన్‌= అభిషేకించగా; ఆ ముని; చెడన్‌+ఆడి= చెడదిట్టి; అంతర్హితుండు+ అయ్యెన్‌= 
అదృశ్యుడయ్యాడు; అపరఘటికన్‌= మరునిముసంలో; తోయణచి= కనిపించి; వికారంబు= బాధ, దుఃఖం, విసుగు మొదలైన 
భావాలు; తొడరక= కలుగక; ఉన్న= ఉన్నట్టి; రాజునున్‌; దేవులను= దేవేరులను, రాణులను; కని; సుముఖు(డు+అగుచున్‌= 
ప్రసన్నముఖం కలవాడై; ఆచరిత= చేయబడిన, చేయించబడిన; స్నానుండు= స్నానం కలవాడు; అగుటయున్‌= కాగా; వారు= 
రాజు రాణి; మహా+అర్హంబులు+అగు= మిక్కిలితగిన; వివిధ= అనేకములు; అన్న= భోజనం; పానములు= (త్రాగేవి; 
ఘటించి= కూర్చి; కుడువన్‌= తినడానికి; పిలిచినన్‌= పిలిస్తే; చని= వెళ్ళి; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నిటినీ; కాంచి= చూచి; 
ఎక్కడ+ఏనిన్‌= ఎక్కడికైనా, ఎక్కడకో; పోయెన్‌= పోయాడు; వారలు= రాజు, రాణులు; ఆ పగలు రేయున్‌= ఆ రోజంతా; 
అడలు= బాధ, దుఃఖం; కదురన్‌= కలుగగా; ఊరక ఉండిరి= అట్టాగే కూర్చుండి పోయారు; 


తాత్సర్యం: కౌరవరాజులలో (శ్రేష్టుడైనవాడా! ఆ ముని నూనెతో తలంటు స్నానం చేయాలన్నాడు. రాజు వాసననూనె 
తెప్పించి తలకు శరీరానికి నూనె పూయగా ఆయన తెగ తిట్టి కనిపించకుండాపోయాడు. మరునిముసంలో కనిపించి 
రాజూ, రాణీ ముఖంలో కోపతాపాలు లేకపోవటం చేసి సంతోషంతో వికసించిన ముఖం కలవాడై స్నానం 
చేయించుకొనగా వారున్నూ తగిన అనేక అన్నపానీయాదులు సమకూర్చి భోజానానికి పిలువగా వాటిని చూచి 
తినకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ రోజంతా అట్లాగే చింతిస్తూ గడిపారు. 


వ. ఆ భృగువంశ వర్యుండు. 309 
ప్రతిపదార్థం: ఆ భృగువంశ వర్యుండు= ఆ భృగువంశంలో శ్రేష్టుడు, చ్యవనుడు. 
తాత్సర్యం: ఆ చ్యవనుడు. 
సీ. వేగిన బొడసూపి, 'వేగంబ యరదంబు । వన్నింపు; నీవు నీ భామినియు వ 
హింపంగా రధికత యెసంగం గాంచన రత్న । గోహయముల యాచకులకు నిచ్చు 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 255 


చును జనవలయు నా 'కనుడు భూపతి తేరు | సమకట్టి, దాపటం జామ, దాను 


వలపట( బూని, యావస్తువు లెల్లను । గొనివచ్చి యీ మంత్రి జనుల బనుప 


తే. నెక్కివారల నా సంయమీశ్వరుండు । నిశితతర మగు మునికోల నెత్తు రొలుక 

మోపుచును దీనకోటికి నా పదార్థ । చయము నెడనెడ నొసంగుచు6 జనుచునుండె. 310 
ప్రతిపదార్థం: వేగినన్‌= తెల్లవారగా; పొడసూపి= కనిపించి; వేగంబు+అ= వేగంగా; అరదంబు= రథాన్ని; పన్నింపు= 
పూన్సుము, కట్టించుము; నీవున్‌; నీ భామినియున్‌= నీ భార్యయును, (భామ= స్త్రీ; వహింపంగాన్‌= గుర్రాలై లాగగా; రథికత= 
నేను రథంలో కూర్చొనటం; ఎస(గన్‌= (ప్రకాశించగా; కాంచన= బంగారం; రత్న= మణులు; గో= ఆవులు; హయములు= 
గుర్రాలు; యాచకులకున్‌= బిచ్చగాళ్ళకు; ఇచ్చుచును= ఇస్తూ; నాకున్‌; చనవలయున్‌= పోవాలి; అనుడున్‌; భూ+పతి= 
భూమికి భర్త రాజు; తేరు= రథం; సమకట్టి= సిద్ధపరచి; దాపటన్‌= ఎడమ(ప్రక్క; చామ= భార్య; వలపటన్‌= కుడిప్రక్క; 
తానున్‌= రాజూ; పూని= లాగుతూ; వస్తువులు= ముని చెప్పినవి; ఎల్లనున్‌= అన్ని; కొనివచ్చి= తెచ్చి; ఈన్‌= ఇవ్వటానికి; 
మంత్రిజనులన్‌= మంత్రులను; పనుపన్‌= నియోగించగా; ఆ సంయమి+-ఈశ్వరుండు= ఆ మునినాథుడు; ఎక్కి= రథమెక్కి; 
వారలన్‌= గుర్రాలుగా లాగుతున్న రాజును; రాణిని; నెత్తురు= రక్తం; ఒలుకన్‌= కారగా; నిశితతరము= మిక్కిలి వాడి; అగు= 
అయిన; మునికోలన్‌= ములుకోలతో, ములుగ(ర్రతో; మోపుచును= పొడుస్తూ; ఆ పదార్థచయమున్‌= ఆ బంగారు మొదలైన 
వస్తువుల సమూహం; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడా; దీనకోటికిన్‌= దీనుల బృందానికి; ఒసంగుచున్‌= ఇస్తూ; చనుచున్‌+ఉండెన్‌= 
వెళ్ళుతున్నాడు. 
తాత్పర్యం: తెల్లవారగానే కనిపించి 'వెంటనే రథ మేర్చాటు చేయుము; నీవూ నీ భార్యా దాన్ని లాగుతూ ఉండగా 
నేను అందులో కూర్చుని బంగారం, రత్నాలు, గుర్రాలు బిచ్చగాళ్ళకు ఇస్తూ పోతూ ఉండాలి” అని చెప్పగానే రాజు 
రథాన్ని సిద్దపరచి తన భార్య ఎడమ'ప్రక్క, తాను కుడిప్రక్క గుర్రాలై లాగుతూ ఉండగా, చ్యవనుడు రథమెక్కి 
మంత్రులు తెచ్చిన ఆ వస్తువులను దీనజన సమూహానికి ఇస్తూ మునికోలతో రాజునూ రాణినీ పొడుస్తూ పోతున్నాడు. 


వ. పెక్కుదినంబు లాహార నిద్రలు లేమి డప్పి( దూలు నమ్మహీపాలు నమ్మహిషి నమ్ముని ములుకోల పోట్లనట్లు 
పూచిన మోదువుల చందంబు నొందింప6 జూచి జనంబు లల్లన తమలోన 'నిట్టితపో మహిమయుం గలదే 
యిది యన్యాయ్యం' బని యలుగను దగవు వలుకను దేలి చూడను రాదయ్యెడు నీ దంపతుల ధీరత్వంబును 
నిష్టాపరత్వంబును నింతయొప్పునే! దుర్వహంబగు భారంబు నిర్వికారులయి వహించుచున్న వారనుచు 
నుమ్మలించుచు. బరివేష్టించి చనం జ్యవనుండు పురంబు వెడలి వారి మనంబుల వికారంబులు గానక, 
యచ్చెరువును మెచ్చును బెనంగొను హృదయంబుతో నరదంబు డిగ్గి, వారల శిరంబులం గట్టిన పగ్గంబులు 
విడిచి, శరీరంబులు కరంబున సంస్పర్శించి, యజ్ఞనపతి యాననం బాలోకించి, 'డస్సితిగదే, వరంబిచ్చెద, 
వగపు దక్కి పురంబునకుం జను; మేను గంగాతీరవనంబున వ్రతచర్యా శేషంబు నిర్వహించెద; నీవు మహిషీ 
సహితంబుగా నెల్లి నా కడకుం జనుదె' మ్మని పలుకుటయు 'నాకు వగ పెక్కడి?' దని పలికి యవ్విభుండు.311 


ప్రతిపదార్థం: పెక్కు దినంబులు= అనేక దినాలు; ఆహారని[ద్రలు; లేమి= ఆహారం, నిద్ర లేనందువల్ల; డప్పిన్‌= అలసటతో; 
తూలు= సొమ్మసిలుతున్న; దప్పిక; ఆ+మహీపాలున్‌= ఆ రాజును; ఆ మహిషిన్‌= ఆ రాణిని; ఆ+ముని; ములుకోల= 


256 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముల్లున్న కర్రయొక్క; పోట్టన్‌= పోట్లతో; అట్టు= ఆ విధంగా; పూచిన మోదువులచందంబున్‌= పూచిన మోదుగుల విధంగా; 
ఒందింపన్‌= పొందించగా; అల్లన= నెమ్మదిగా; తమలోననిట్టి తపోమహిమయుంగలదె; ఇది అన్యాయ్యంబు+అని; అలుగను; 
తగవు= న్యాయం; పలుకను= చెప్పటానికి; తేజిచూడను= తేరిచూడటానికీ; రాదయ్యెడున్‌= వీలులేదు కదా!; ఈ దంపతుల 
ధీరత్వంబును= ధైర్యం, కష్టాలలో చెదరని మనస్సు కలిగి ఉండటం; నిష్టాపరత్వంబునున్‌= కార్యదీక్ష; ఇంత ఒప్పునే; 
దుర్వహంబు= మోయరాని; భారంబు= బరువు; నిర్వికారులయి= ఏమీ మార్పు లేనివారై, వహించుచున్నవారనుచు; 
ఉమ్మలించుచున్‌= మనస్సులలో బాధపడుతూ; పరివేష్టించి= చుట్టుకొని; మూగి; చనన్‌= పోగా; చ్యవనుండు; పురంబు వెడలి= 
పట్టణం దాటి; వారిమనంబులన్‌= ఆరాజదంపతుల మనస్సులలో; వికారంబులు= మార్పులు; కానక= చూడక; అచ్చెరువును= 
ఆశ్చర్యం; మెచ్చునున్‌= మెప్పుదల; పెనంగొను= ముడిపడు; హృదయంబుతోన్‌; అరదంబు డిగ్గి= రథం దిగి; వారల 
శిరంబులన్‌= తలలపై; కట్టిన; పగ్గంబులు= తాళ్ళు; విడిచి= తొలగించి; శరీరంబులు; కరంబునన్‌= చేతితో; సంస్పర్శించి= 
ముట్టుకొని నిమిరి; ఆ+జనపతి= ఆ రాజుయొక్క; ఆననంబు= ముఖం; ఆలోకించి= చూచి; డస్సితి గదే= అలసిపోయినావు 
గదవయ్యా!; వరంబు+ఇచ్చెదన్‌; వగవు దక్కి= దుఃఖం వదలిపెట్టి; పురంబునకున్‌+చనుము; ఏను= నేను; గంగాతీరవనంబునన్‌= 
గంగ ఒడ్డున ఉన్న అడవిలో; (వ్రతచర్యాశేషంబు= మిగిలిన (వ్రతకార్యం; నిర్వహించెదన్‌= పూర్తిచేస్తాను; నీవు; మహిషీ 
సహితంబుగాన్‌= రాణితోపాటుగా; ఎల్లి= రేపు; నా కడకున్‌= నా దగ్గరకు; చనుదెమ్ము= రమ్ము; అని పలుకుటయున్‌= అని 
చెప్పగా; ఆ+విభుండు= ఆరాజు; నాకున్‌; వగపు+ఎక్కడిది= దుఃఖం లేదు; అని పలికి (తరువాతి వచనంతో అన్వయం) 


తాత్సర్యం: అనేక దినాలు తిండి నిద్ర లేనందువలన ఆ రాజు, రాణి దప్పికతో అలసి తూలిపోతూ ముని 
ముల్టుక(ర్రపోట్ట వలన శరీరాలు పూచిన మోదుగచెట్టుకాగా, చూచిన ప్రజలు అయ్యో! ఇదేం న్యాయం? ఈ ముని 
తపోమహిమవలన ఏమీ అనలేము; కానీ, ఈ దంపతు లెంత ధైర్యంగా కార్యదీక్షను వహిస్తున్నారు?” అని 
అనుకొన్నారు. రాజు రాణి మనస్సులలో స్వచ్చమైన భక్తితో ఉండటం ముని చూచి ఆశ్చర్యంతో మెచ్చుకొంటూ రథం 
దిగి వాళ్ళ తలలకు కట్టన (త్రాళ్ళూడదీసి, రాజుతో నాయనా! చాలా అలసిపోయావు. నీకు వరమిస్తాను; నీవూ, నీ 
భార్యా ఇంటికి పోయి రేపు రండి. నేను మిగిలిన వ్రతాన్ని ఈ గంగా తీరంలో ఉన్న అడవిలో పూర్తి చేసికొంటాను, 
అని చేతులతో వారి శరీరాలను నిమరగా; రాజు 'స్వామి! మాకు అలుపుసొలుపు లేదు" అంటూ. 


క. తన తనువు వనిత మేనును । గనుంగొని యచ్చెరువు ముదము గడలుకొనంగ న 


మ్మునితో భవత భావము । గొనియాడ(గ దరమె మాకు గురుతరకరుణా!' 312 


ప్రతిపదార్థం: తనతనువున్‌= తన శరీరం; వనిత= ప్రీ రాణి; మేనునున్‌= శరీరం; కనుంగొని= చూచి; అచ్చెరువున్‌= 
ఆశ్చర్యం; ముదమున్‌= సంతోషం; కడలుకొన(గన్‌= ముంచెత్తగా; ఆ+మునితోన్‌= ఆ మునితో; గురుతర కరుణా!= 
గొప్పదయకలవాడా!; భవత్‌= మీ; ప్రభావము= మహత్తు; కొనియాడంగన్‌= స్తుతింపగా; మాకున్‌; తరమె= శక్యమా!; 


తాత్సర్యం: తన శరీరం, రాణి శరీరం చూచి సంతోషం, ఆశ్చర్యం తన మనస్సును ముంచెత్తగా 'గొప్ప దయగల 
స్వామీ! మీ మహిమను కొనియాడ మాకుశక్యమా? 


వ. అని వెండియు. 313 


తాత్సర్యం: అని ఇంకా. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 257 


తే, “శ్రమము లేదు, ప్రతోద వ్రణములు లేవు, । నాతియును, నేను, నెలజవ్వనంబుం గంటి 

మిది మహాద్దుతతర మందుమే! భవన్మ । హానుభావత్వ మేమి సేయదు? మునీంద్ర !' 314 
ప్రతిపదార్థం: ముని+ఇంద్ర!= మునీశ్వరా!; శ్రమము= అలసట; ప్రతోద= ముల్టుకోలచే కల్గిన; వ్రణములు= గాయాలు; లేవు; 
నాతియునున్‌= నా భార్య; నేను; ఎల= లేత; జవ్వనంబున్‌= యౌవనం; కంటిమి= పొందితిమి; ఇది; మహా+అద్భుతతరము= 
మహాశ్చర్యం; అందుమే!= అంటామా!; భవత్‌= మీ; మహా+అనుభావత్వము= గొప్ప వ్యక్తిత్వం; ఏమిచేయదు?= ఏం చేయలేదు? 
తాత్సర్యం: 'మునిచంద్రా! మాకు (శ్రమ లేదు సరికదా! ముల్టుకర్ర వలన కలిగిన పుండ్లూ లేవు. పైగా మేము నూత్న 
యౌవనం పొందాము. ఇదంతా మో మాహాత్మ్యం మనుకొనమంటారా? అయినా మీ గొప్పతన మేమి చేయలేదుకనుక. 


వ. అని సవినయంబుగా( దానును దేవియు దండప్రణామంబులు సేసి, యా సంయమివరు వీడ్కొని, సాద్దుత 

చిత్తులైన సకల జనులుం బరివేష్టింప( బురంబు ప్రవేశించి, ప్రమోదమయమూర్తు లగుచు, దివసవర్తనంబును, 

రాత్రి చర్యయుం గడపి, సూర్యోదయం బగుటయు.' 315 
ప్రతిపదార్థం: అని= అనిపల్కి; సవినయంబుగాన్‌= వినయంతో; తానునున్‌= రాజు; దేవియున్‌= రాణీ; దండప్రణామంబుచేసి= 
సాష్టాంగంగా కాళ్ళపై పడి; ఆసంయమివరున్‌= ఆ మునిచంధద్రుడిని; వీడ్కొని= సెలవు తీసికొని; స+అద్భుత= ఆశ్చర్యంతో 
కూడిన; చిత్తులు= మనస్సులు కల; సకల జనులున్‌= జనమంతా; పరివేష్టింపన్‌= చుట్టూ మూగగా; పురంబు= నగరం; 
ప్రవేశించి; ప్రమోదమయ= సంతోషంతో చేసిన; మూర్తులు= శరీరాలు కలవారు; అగుచున్‌= అవుతూ; దివస వర్తనంబునున్‌= 
పగలు చేసే పనులు; రాత్రి చర్యయున్‌= రాత్రిపూట కార్యాలు; కడపి= ఆచరించి; సూర్య+ఉదయంబు= (ప్రొద్దుపొడవటం; 
అగుటయున్‌= కాగానే. 


తాత్సర్యం: అని వినయంతో దండ (ప్రణామం చేసి, ఆ మునివరుడిని వదలి ఆశ్చర్యంలో మునిగిపోయిన 
జనులంతా తమ చుట్టూ మూగి వెంబడించి రాగా, సంతోషంతో నిండిన శరీరాలతో నగరంలోకి ప్రవేశించి, పగలు 
రాత్రి చేయదగిన పనులుచేసి తెల్లవారగానే. 


క. వారలు ప్రాతస్స్నమయా । చారంబులు నడపి భక్తి సంపద లొదవన్‌ 

గారవమున ముని నిర్ది । ష్టారణ్యమ్మునకు( బోయి రవనీనాథా! 316 
ప్రతిపదార్థం: అవనీనాథా!= రాజా!; వారలు= రాజదంపతులు; (ప్రాతస్సమయ= ప్రొద్దుటిపూట; ఆచారంబులు= ఆచారాలు; 
నడపి= చేసి; భక్తిసంపదలు= భక్తి అనే సంపదలు; ఒదవన్‌= కలుగగా; గారవమునన్‌= గౌరవంతో; ముని నిర్దిష్ట= ముని చెప్పిన; 
అరణ్యమ్మునకున్‌= అడవికి; పోయిరి= వెళ్ళారు. 
తాత్పర్యం: రాజా! వారు ప్రొద్దున్నే నిర్వర్తించవలసిన విధులు నిర్వర్తించి భక్తి వైభవంతో, గౌరవంతో ముని చెప్పిన 
అడవికి వెళ్ళారు. 


ఆ. అచట మణిమయంబు, నతిసుందరము, దివ్య । సదన నిభము నగు విశాలరమ్య 
హర్మ్యమున్నం జూచి యచ్చెరువందు చి | త్తములతోడం జన(గ దానిచుట్టు. 317 


258 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అచటన్‌= ఆ అడవిలో; మణిమయంబు= మణులతో చేసిన; అతి సుందరము= మిక్కిలి చక్కని; 
దివ్యసదననిభము= దేవతల సౌధము వంటిది; అగు= అయిన; విశాలరమ్య= పెద్దది, అందమునైన; హర్మ్యము= సౌధం; 
ఉన్నన్‌= ఉంటే; చూచి; అచ్చెరువు= ఆశ్చర్యం; అందు= పొందే; చిత్తములతోడన్‌= మనస్సులతో; చనంగన్‌= పోగా; దానిచుట్టు= 
మేడకు చుట్టూరా. 


తాత్సర్యం: అక్కడ రత్నాలతో చెక్కిన దేవతాభవనం వంటిది, విశాలమైన అందమైన సౌధముండగా చూచి 
ఆశ్చర్యంతో పోగా దాని చుట్టూ. (తరువాతి పద్యంతో అన్వయం) 
చ్యవనుడు తన యోగబలంబున. గుశికునకు నాకలోకంబు సూపుట (సం.13-54-1) 


స్వాధ్యాయ సంగీత సాహిత్య వర్తన । మాననీయము లగు మండపములు(, 


రూ 


గోకిల శుకభ్యంగ కులనాదముల నభి | రామంబు, లైన యారామములును 
హంస సారసరవాత్యంత మనోజ్ఞంబు । లై సొంపు మిగులు పద్మాకరములు6 
జారుమయూర కేకారుత కలితంబు । లగుచు నొప్పారు క్రీడాచలములు; 


తే. వీనులకు. జూడ్కులకు నింపు వెల్లి గొల్ప । నేర్పు గలిగిన విభవంబు నెజియ మెజియం. 
గరము విలసిల్లుచునికి నాకంబు వేడ్క! నయ్యెడకుం గాపు వచ్చిన యట్లు లుండె. 318 


ప్రతిపదార్థం: స్వ+అధ్యాయ= వేదపఠనంతో కలిసిన; సంగీత= సంగీతం యొక్క; సాహిత్య= సాహిత్యము యొక్క; వర్తన= 
(ప్రవర్తనతో; మాననీయములు= గౌరవించ దగినవి; అగు; మండపములు= మంటపాలు; కోకిల= పికములు; శుక=చిలుకలు; 
భృంగ= తుమ్మెదల యొక్క; కుల= సమూహంయొక్క; నాదములన్‌= ధ్వనులతో; అభిరామంబులు= మిక్కిలి అందమైన; 
ఆరామములును= తోటలు; హంస= అంచలు; సారస= బెగ్గురు పక్షులు (ఒకరకమైన కొంగలు) వీటి; రవ= ధ్వనులచే; 
అతి+అంత= మిక్కిలి; మనోజ్ఞంబులై= అందములై; సొంపు= ఇంపు; మిగులు= అతిశయించిన; పద్మ+అకరములు= 
తామరపూలకు నిలయములైన చెరువులు, చారు= అందమైన; మయూర= నెమళ్ళ యొక్క; కేకా= కూతల యొక్క; రుత= 
ధ్వనితో; కలితంబులు= కూడుకొన్నవి; అగుచున్‌; ఒప్పు+ఆరు= అందమైన; |క్రీడా= ఆటలాడుకొనటానికి వీలైన; అచలములున్‌= 
కొండలును; వీనులకున్‌= చెవులకు; చూడ్కులకున్‌= చూపులకు; ఇంపు= వేడుక; వెల్లిగొల్పన్‌= అతిశయింపచేయగా; నేర్పు= 
చాతుర్యం; కలిగిన విభవంబు= ఐశ్వర్యం; నెజయమెణయ:= విస్తరించి విలసిల్లగా; కరమున్‌= మిక్కిలి; విలసిల్లుచున్‌= 
శోభిల్లుచు; ఉనికి= ఉండడం వలన; నాకంబు= స్వర్గం; వేడ్కన్‌; ఆ+యెడకున్‌; కాపు వచ్చిన+అట్టులు+ఉండెన్‌. 


తాత్సర్యం: అక్కడ మండపాలలో సంగీతంతో సాహిత్యంతో (ప్రవర్తించే వేదమం(త్ర పఠనం జరుగుతున్నది. 
కోకిలల, చిలుకల, తుమ్మెదల గుంపులు చేసే ధ్వనులతో చాలా అందమైన తోటలున్నూ, హంసలు, కొంగలు చేసే 
ధ్వనులతో (కంటికి, చెవికి) ఇంపైన తామరపూలున్న చెరువులు, అందమైన నెమళ్ళ కూతలుకల విహారపు కొండలు, 
చెవులకూ, చూపులకూ సంతోషం కలిగించే నేర్పుగల వైభవం (ప్రకాశిస్తూ ఉండగా స్వర్గమే అక్కడికి వలస వచ్చిందా 
అన్నట్లున్నది. 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 259 


క, సురలును, గంధర్వులు, న । పృరోనికాయములు, వివిధ సరస విహారా 

దరలీల నందు నెడనెడ( । జరించుచుండిరి నితాంత సమ్మోదమునన్‌. 319 
ప్రతిపదార్థం: సురలును= దేవతలును; గంధర్వులున్‌= ఆ జాతి దేవతలు; అప్పరోనికాయములున్‌= అచ్చరల సమూహాలు; 
వివిధ= అనేకములగు; సరస= రసవత్తరమైన; విహార= విహరించుటలోగల; ఆదరలీలన్‌= ఆదరంతో కూడిన విలాసంతో; 


అందున్‌= అక్కడ; నితాంత= ఎడతెగని; సమ్మోదమునన్‌= సంతోషంతో; ఎడన్‌+ఎడన్‌= అక్కడక్కడ; చరించుచున్‌+ఉండిరి= 
తిరుగుతున్నారు. 


తాత్సర్యం: దేవతలు, సంగీత విద్వాంసులైన గంధర్వులు, అప్పరసల సమూహం అనేకమైన రసవత్తర విహారాలతో, 
క్రీడలతో అక్కడక్కడ ఆ స్టలంలో సంతోషంగా తిరుగుతున్నారు. 
థి 


తే. అవ్విధంబున కా రాజు నంగనయును । మనము లద్దుత రసమున మునుంగుచుండం 
'గలయొకో యిది! నిక్కను కానినాండు । మిగుల ననుభవ గోచర మగునె యిట్లు? 320 


ప్రతిపదార్థం: ఆ+విధంబునకున్‌= ఆ పద్దతికి; ఆ రాజున్‌; అంగనయును= ్రీయూ (రాణి); మనములు= మనస్సులు; 
అద్భుత రసమునన్‌= ఆశ్చర్య రసంలో; మునుంగుచున్‌+ఉండన్‌= మునుగుతుండగా; కలఒకో ఇది?= ఇది కలా!; నిక్కమ 
కానినాండు= సత్యం కాకపోతే; ఇట్టు= ఈ విధంగా; మిగులన్‌= మిక్కిలి; అనుభవగోచరము= అనుభవానికి తోచేది; అగునె?= 
జొతుందా? 


తాత్పర్యం: ఆ దృశ్యానికి ఆ రాజూ, రాణీ మనస్సులు ఆశ్చర్యంతో మునిగిపోగా “ఇది నిజమా? కలా? నిజమే 
కాకపోతే అనుభవానికి ఎట్లా అందుతున్నది?” 


వ. అని వెండియు. 321 
తాత్సర్యం: అని ఇంకా. 


క. “ఉత్తర కురు భూమియొ? లో । కోత్తర మగునట్టి నాకమొకొ? తనువులతో 
నిత్తాపసవరుని కరుణ । నిత్తెజింగున సంభవించె నిచ్చోటు సారన్‌.' 322 


ప్రతిపదార్థం: ఉత్తర కురుభూమియొ?= ఈ పేరుగల రాజ్యం (ప్రాచీన కాలంలో భారతవర్షం నేటి చైనా మంగోలియా 
దాకా వ్యాపించి ఉండేదట. ఈ ఉత్తర కురుభూములు హిమాలయ (ప్రాంతమో అవతలిదో? కొందరు హిమాలయాలకు 
అవతలి దంటారు); లోకోత్తరము= లోకానికిపైది; అగునట్టి; నాకము+ఒకొ?= స్వర్గమా?; తనువులతోన్‌= శరీరాలతో; 
ఇచ్చోటు= ఈ (ప్రాంతంలోకి; చారన్‌= (ప్రవేశించటం; ఈ+తాపసవరుని= ఈ ముని'శ్రేష్టుడి; కరుణన్‌= దయవలన; 
-ఈశ+తెజగునన్‌= ఈ విధంగా; సంభవించెన్‌= కలిగింది. 


తాత్సర్యం: “ఈ (ప్రాంత మేదో? ఉత్తర కురుభూములా? లేక లోకోత్తరమైన స్వర్గమా? సశరీరంగా ఇక్కడకు 
రావటం కేవలం ఈ మునీశ్వరుడి దయ.” 


విశేషం: కురుభూములు= కురుక్షేత్రం, ఇది నేటి ఢిల్లీ ప్రాంతం. దానికి ఉత్తరదిక్కున ఉన్న (ప్రదేశం ఉత్తర కురుభూములు, 


260 శ్రీమదాంధ్ర మహాభారతము 


హిమాలయాలు కావచ్చును. ఎందుకంటే నేటికీ ఆ (ప్రాంతం పవిత్రంగా, మహాయోగులు నివసించేదిగా చెప్పబడుతున్నది 
కనుక. ఈ విషయాలకొరకు హిమాలయంలో మహర్షులతో నివసించటం వంటి ఆంగ (గ్రంథాలు చూచినా, మహాయోగి 
ఆత్మకథ చూచినా తెలుస్తుంది. నేటి విద్యావేత్తల కా విషయాలు తెలియకపోవటంవలన భారత ఆధ్యాత్మిక యోగ విద్యలతో 
పరిచయం లేనందున అబద్దాలుగా గోచరిస్తున్నవి తప్ప మహాత్ముల జీవితాలలో ఇవి నగ్న సత్యాలే. 


వ. అనుచు నమ్మహనీయ హర్మ్యంబు సొచ్చి యందు మణిమయ పర్యంకంబునం బవ్వళంచి యున్న యప్పరమ 
అ 5 చ ల a ల 
మునిం గనిరి, అపరక్షణంబున నతం డంతర్జానంబు సేసె. అతనితోడన యా మేడయు మున్ను గన్న యశేష 
విశేషంబులును నదృశ్యంబు లయ్యె, అయ్యిరువురు నిట్టట్టు మెలంగి యక్కాన నొక్కెడం గౌశబృసీ 
సమాసీనుండును జపపరుండునునైన యాసంయమివరు నాలోకించి; రట్లు గాంచి భూవిభుండు భార్యతో 
నిట్లనియె. 323 
ప్రతిపదార్థం: అనుచున్‌; ఆ+మహనీయ= ఆ మహత్తరమైన; హర్మ్యంబు= సౌధం; చొచ్చి= (ప్రవేశించి; మణిమయ= 
రత్నాలతో చేసిన; పర్యంకంబునన్‌= మంచంమీద; పవ్వళించిఉన్న= పడుకొని ఉన్న; ఆ+పరమ మునిన్‌= ఆ గొప్పమునిని; 
కనిరి= చూచారు; అతండు= ఆ ముని; అపరక్షణంబునన్‌= మరుక్షణంలో; అంతర్జానంబు చేసెన్‌= కనిపించకుండా 
పోయాడు; అతనితోడన; ఆమేడయున్‌; అశేష విశేషంబులు= అనంత విశేషాలు; అదృశ్యంబులు= కనిపించనివి; అయ్యెన్‌; 
ఆ+ఇరువురున్‌= రాజు రాణి; ఇట్టున్‌+అట్టున్‌= ఇటూ అటూ ; మెలంగి=తిరిగి; ఆ+కానన్‌= ఆ అడవిలో; ఒక్క+ఎడన్‌= 
ఒకచోట; కౌశ= దర్భతో నేసిన (కుశ=దర్భ); బృసీ= చాపమీద; సమాసీనుండునున్‌= కూర్చున్నవాడు; జపపరుండును= 
జపమగ్నుడైనవాడు; ఐన; ఆ సంయమివరున్‌= ఆ మునిశ్రేష్ణుడిని; ఆలోకించిరి= చూచారు; అట్టు; కాంచి= చూచి; 
భూవిభుండు= భూమిపతి; భార్యతోన్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: అంటూ ఆ మహాభవనంలోకి వెళ్ళిచూస్తే రత్నమంచంపైన మునీంద్రుడు నిద్రిస్తున్నాడు. అంతలోనే 
మరలా అదృశ్యుడైపోగా; ఆ భవనం, వాళ్ళు చూచిన విశేషాలు అన్నీ కనిపించకుండా పోయాయి. మునిమాత్రం 
అడవిలో ఒకచోట దర్భచాపపై కూర్చుని జపం చేసికొంటూ కనిపించాడు. అప్పుడు రాజు రాణితో అన్నాడు. 


తే. “ఉవిద! మునియోగబల మిట్టు లుండునే! య | నూనరాజ్యంబు సులభంబు మానవులకు 
బ్రాహ్మణత్వంబు( దపము దుర్లభము దపము । కలిమి. జేయుచు నున్నాడు వలసినట్లు.' 324 
ప్రతిపదార్థం: ఉవిద!= రాణీ! (స్రీ; ముని= ముని యొక్క; యోగబలము= యోగశక్తి; ఇట్టులు= ఈ విధంగా; ఉండునే?= 
ఉంటుందా?; అనూన= గొప్పు; రాజ్యంబున్‌; సులభంబు= తేలిక; మానవులకున్‌= మనుషులకు; బ్రాహ్మణత్వంబున్‌= 
బ్రాహ్మణ లక్షణం; తపము= తపస్సు; దుర్లభము= కష్టపడి పొందదగినది; తపముకలిమిన్‌= తప స్పంపదచేత; వలసినట్టు= 
ఇష్టం వచ్చినట్టు; చేయుచున్‌+ ఉన్నా(డు= చేస్తున్నాడు. 
తాత్పర్యం: 'రాణీ! మునియోగశక్తి చూచావా? ఇంతగొప్పదా? మనిషికి రాజ్యం సులభం తప్ప (బ్రాహ్మణత్వం, 
తపస్సు సులభం కావు. ఈయన తపస్సంపద ప్రభావంచేత ఇష్టం వచ్చినట్టుగా సృష్టిస్తున్నాడు. 
చ. అనునెడ నిందు రండని సమాదర మొప్పంగ వారి బిలె న 
మ్ముని; నరనాథుండున్‌, సతియు, మోడ్డిన చేతులతోడం జేరంగాం 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 261 


జని, ధర జాంగి మైక్కుటయు, సంయమి దీవన లిచ్చి, రాజు నా 

ననమున సుప్రసన్న నయన ప్రభ పర్వంగ నెమ్మి నిట్లనున్‌. 325 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అనే సమయంలో; ఆ+ముని; వారిన్‌= రాజ దంపతులను; ఇందున్‌= ఇక్కడకు; రండు+అని= 
రండు అంటూ; సమాదరము= మంచి ఆదరణ; ఒప్పంగన్‌= కలుగగా; పిల్చెన్‌= పిలిచాడు; నరనాథుండున్‌= రాజు; సతియున్‌=భార్య; 
మోడ్భిన= అంజలించిన (దండంపెట్టిన); చేతులతోడన్‌= హస్తాలతో; చేరంగాన్‌ జని= దగ్గరకు వెళ్ళి; ధరన్‌= నేలపై; చాం 
గి= సాగిలబడి; (మొక్కుటయున్‌= నమస్కరించగా; సంయమి= ముని; దీవనలు=ఆశీస్సులు; ఇచ్చి; రాజు+ఆననమునన్‌= 
రాజు ముఖంమీద; సు ప్రసన్న= మంచి శాంతం కల; నయన= నేత్రాల; ప్రభ= వెలుగు; పర్వంగన్‌= వ్యాపించగా; నెమ్మిన్‌= 
సంతోషంతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు. 
తాత్సర్యం: అంటున్న సమయంలో ముని ఆదరంతో వాళ్ళనిద్దరిని ఇట్లా రండని పిలువగానే వారు చేతులుమోడ్చి 
మునిని సమీపించి భూమిపై చాగిలపడి మొక్కగా ముని ఆశీర్వదించి రాజు ముఖంమీద తన ప్రశాంత నేత్ర 
కాంతులు వ్యాపించగా సంతోషంతో ఇట్లా అంటున్నాడు. 


ఆ. “మనసు నింద్రియములు మనుజేంద్ర! యింత వ । శ్యంబు లగునె నీకు? నరయం గీ డొ 

కింత యైన లేదు సంతసమందితి; । నిత్తు వరము వే(డు మెద్దియైన.” 326 
ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= రాజా!; మనసు= మనస్సు; ఇంద్రియములు= అవయవాలు; ఇంత= ఇంతగా; నీకున్‌; 
వశ్యంబులు+అగునె?= వశమైనవా? అరయన్‌= పారచూచినా; కీడు= లోపం; ఒక+ఇంతయైనన్‌= ఇంతైనా; లేదు; సంతసము= 
సంతోషం; అందితిన్‌= పొందాను; వరమున్‌; ఇత్తున్‌= ఇస్తాను; ఎద్దిఐనన్‌= ఏదైనా; వేడుము= కోరుకొమ్ము. 
తాత్సర్యం: 'రాజా! నీకు నీ మనస్సూ, ఇంద్రియా లింతగా వశమైనాయా? ఆశ్చర్యమయ్యా! ఎంతో ఆలోచించి 
చూచినా నీ వలన లోపమింతైనా లేదు వరం కోరుకొమ్ము. ఏదైనాసరే ఇస్తాను. నీవంటే నాకు చాలా సంతోషంగా 
ఉన్నది.” 
క. అనిన విని యగ్ని కల్పు(డ । వనం జను 'నీమది ప్రసన్నమగునట్టులుగా 

మునిజనవంద్యా ! కొల్వం । గను కంటెను మిగులమేలు గలదే కోరన్‌.” 327 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; మునిజనవంద్యా!= ముని సమూహంచేత పొగడదగినవాడా!; అగ్ని కల్పుండవు= 
అగ్నివంటివాడవు; అనన్‌ చను= అనదగ్గ; నీ మది= నీ మనస్సును; ప్రసన్నము= (ప్రశాంతం; అగునట్టుగాన్‌= అయ్యేటట్టుగా; 
కొల్వన్‌= సేవించుట; కనుకంటెన్‌= పొందటంకంటే; కోరన్‌= కోరుటకు; మిగుల= అధికమైన; మేలుకలదే!= శుభమున్నదా! 
తాత్సర్యం: మునులకే నమస్కరించదగిన నీవు అగ్నితో సమానుడవు. ఇట్లాంటి స్ట్‌ మనస్సు 'ప్రసన్నమయ్యేటట్లు 
సేవించుట కంటే గొప్ప మే లేమున్న దని కోరనయ్యా! 


వ. అని పలికి కుశికుండు వెండియు. 328 


తాత్సర్యం: అని చెప్పి కుశికుడు ఇంకా (అంటున్నాడు) 


262 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “ఒకటి యడిగెద( గృప చిగురొత్తం జెప్ప । వలయు; మీరు మా యింటికి వచ్చి యొక్క 
ప్రక్కక్రిందుగ నిరువది యొక్క దినము | లనఘ! నిద్రించి; తది మొదలైన నీదు. 329 


ప్రతిపదార్థం: ఒకటి అడిగెదన్‌= ఒక టడుగుతాను; కృప= దయ; చిగురు+ఒత్తన్‌= చిగురింపగా; చెప్పన్‌ వలయున్‌= 
చెప్పాలి; మీరు; మాఇంటికిన్‌; వచ్చి; ఒక్క (ప్రక్క= ఒకవైపు; (క్రిందుగన్‌= (క్రిందుగా చేసి; ఇరువదిఒక్క దినములు= ఇరవై 
ఒక్క రోజులు; అనఘ!= పుణ్యాత్ముడా!; నిద్రించితి= నిద్రించావు; అది మొదలు+ఐన= అది మొదలుగా; నీదు= నీ యొక్క. 


తాత్సర్యం: 'స్వామీ! ఒకటడుగుతాను. దయతో చెప్పాలి. మీరు మా ఇంటికి వచ్చి ఒకవైపే ఒత్తిగిలి ఇరవైయొక్క 
రోజులు పడుకొన్నారు కదా! అది మొదలుకొని. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. చరితం బద్దుతము మునీ । శ్వర! దీనికి. గారణము విచారమున కగో 
చర; మెటి(గింపు 'మనుడు నా । ధరణీవల్లభునితో నతం డిట్లనియెన్‌. 330 
ప్రతిపదార్థం: చరితంబు= కథ, ప్రవర్తన; అద్భుతము= ఆశ్చర్యం; ముని+-ఈశ్వర!= మునినాథా!; దీనికిన్‌; కారణము= 


ఇందుకు హేతువు; విచారమునకున్‌= ఆలోచనకు; అగోచరము= కనిపించదు; ఎటింగింపుము= తెలుపుము; అనుడున్‌; 
అతండు= ఆ ముని; ఆ ధరణీ విభునితోన్‌= రాజుతో; ఇట్టు; అనియొన్‌. 


తాత్పర్యం: కథ చాలా అద్భుతం. మునీశ్వర! కారణం గోచరించటం లేదు. కనుక చెప్పండి” అనగా రాజుతో ముని 
ఇట్టా అంటున్నాడు. 


వ. సురలు మునులు సురజ్యేష్టుం గొలిచియుండం బ్రసంగ వశంబున నప్పరమేష్టి వారలతో భృగు కుశిక 
వంశంబులకు బ్రహ్మక్షత్రంబులు తడంబడి సంకరంబు వాటిల్లు నని చెప్పె; నప్ప డేనచ్చట నుండి వినుటం జేసి 
యాసంకరంబున కోర్వక మీ యన్వయంబు నిర్మూలంబు సేయువా(డ నయి వ్రతంబు నెపంబిడి, భవద్ధృహంబు 
సొచ్చి యిన్ని పోకలం బోయితి; అలసి డస్సి యెప్పుడేని మీర లడ్డ మాడుదురు అప్పుడ శపింతు నిట్టిద నా 
యెత్తికోలు; మీ యందు ధైర్యహానియు శోకంబును గోపంబును లేమిని మెచ్చి వరం బిచ్చియుం దనివి సనక, 
తనువులతోడన మీరు నాకలోకం బాలోకించు నట్లుగా నీ గంగాతీరంబున సంఘటించితి; దానిం గని 
నరేంద్రత్వంబుదెస నుదాసీన భావంబు నొంది బ్రాహ్మణ్యంబునందు స స్పృహుండ వై తది యెటు(గుదు; నీకు 
మూడవవాడు బ్రహ్మతేజో దీప్తం డయి జనియించు; వరంబు వేడు మనుటయు నమ్మానవపతి దీనికంటెను 
గడచిన వరంబునుం గలదే? మదీయ సంతానంబు బ్రహ్మత్వ ప్రాప్త మహత్వ నిరూఢంబును, గాఢధర్మ 
తత్పరంబునుంగా నను గ్రహింపు మనిన నమ్ముని 'యట్ల యయ్యెడు నూఅడిల్లుము. నీదు మనుమండు 
త్రిలోక పూజనీయుండు' అని పల్కిన నప్పతి 'వా(దేమి కతంబున బ్రాహ్మణుం డగు నత్తెఅంగెటింగింపవే' 
యనవుడు నత్తాపసోత్తముండు ‘విను మస్మద్వంశంబున బుచీకుం డనువా(డు జన్మించి నీ తనయుం' డైన 
గాధి యనియెడు వాని పుత్రి భార్యగా బరిగ్రహించు; నత్తపోధనుండు దననందనుం డగు జమదగ్నియందు 
సమస్త ధనుర్వేదంబును నావహించు, నవ్విశేషంబు తత్పుత్రునందు ఫలియించు; నది యంతయు సకల 

క్షత్రియ క్షయకారి యైన దైవంబు కృత్యంబు, దానివలన బుచీక, గాధి వధూజనానుష్టాన పరివర్తనంబు గలుగు; 


సుమనా 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 263 


నది కారణంబుగా నుగ్రక్షత్రధర్ముండగు పరశురాముండు జమదగ్నికిం, బరమ బ్రాహ్మణ్యగణ్యుం డయిన 
విశ్వామిత్రుండు గాధికి జనియింతురు, బ్రహ్మ పలుకు సత్యంబ; యుష్మదన్వయంబు భార్గవ కులసంబంధంబున 
జనశ్లాఘనీయంబై వెలయం గలయది, యేను తీర్ణంబునకుం జనియెద, నీవు సుఖివై యుండుము' అని 
చెప్పుటయు, నప్పుడమిటే(డు భార్యాసహితంబుగ సవిశేష వినయంబగు వందనం బాచరించి వీడ్కొని చనియె; 
జ్యవనుండును నిజేచ్చం జనియె; నిది పరశురామ విశ్వామిత్ర జన్మ ప్రకారంబు. 331 


ప్రతిపదార్థం: సురలు, మునులు, సురజ్యేష్టున్‌= దేవతలలో పెద్దవాడు (బ్రహ్మను; కొలిచిఉండన్‌= సేవిస్తూ ఉండగా; 
ప్రసంగవశంబునన్‌= మాటల సందర్భంలో; ఆ పరమేష్టి= ఆ (బ్రహ్మ; వారలతోన్‌= వారితో; భృగుకుశిక వంశంబులకున్‌; 
(బ్రహ్మక్షత్రంబులు= (బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలు; తడంబడి= మారుదలపొంది, తల(క్రిందులై; సంకరంబు= సాంకర్యం; 
పాటిల్లున్‌= జరుగుతుంది; అని చెప్పెన్‌; అప్పుడు ఏను అచ్చటన్‌+ఉండి వినుటన్‌+చేసి; ఆ సంకరంబునకున్‌; ఓర్వక= 
సహించక; మీ; అన్వయంబున్‌= వంశాన్ని; నిర్మూలంబు= నాశనం; చేయువాడను+అయి= చేద్దామనుకొని; (వ్రతంబు 
నెపంబు+ఇడి= వ్రతమిషతో; భవత్‌= మీ; గృహంబు= ఇల్లు; చొచ్చి= (ప్రవేశించి; ఇన్ని; పోకలన్‌+పోయితిన్‌= నాటకా లాడాను; 
అలసి; డస్సి= తూలి; ఎప్పుడేని మీరలు; అడ్డము+ఆడుదురు= ఎదురు చెప్పుతారు; అప్తుడు+అ+శపింతున్‌; ఇట్టిద; నా; 
ఎత్తికోలు= పూనిక, ప్రయత్నం; మోయందున్‌; ధైర్యహానియున్‌= కష్టాలలో చెదరకుండా ఉండే మనస్తత్వం; శోకంబును; 
కోపంబును లేమిని= లేకపోవటం; మెచ్చి; వరంబు; ఇచ్చియున్‌; తనివి చనక= తృస్తిపడక; తనువులతోడన; మోరు; 
నాకలోకంబు; ఆలోకించునట్టుగాన్‌= చూచేటట్లు; ఈ గంగాతీరంబునన్‌; సంఘటించితిన్‌= ఏర్పాటు చేశాను; దానిన్‌; కని; 
నర+ఇంద్రత్వంబు దెసన్‌= రాజత్వంవైపు; ఉదాసీనభావంబున్‌= జౌదాసీన్యం, తక్కువ చూపు; ఒంది= పొంది; 
బ్రాహ్మణ్యంబునందున్‌= బ్రాహ్మణ ధర్మంమీద; సస్పృహుండవు+ఐతి(వి)= కోరిక కలవాడవైతివి; అది ఎయుంగుదున్‌; నీకున్‌; 
మూడవవాండు= మూడవ తరంవాడు; బ్రహ్మతేజో దీప్పండు= బ్రాహ్మణ తేజస్సుతో (ప్రకాశించేవాడు; అయి జనించు; 
వరంబు; వేడుము+అనుటయున్‌; ఆ మానవపతి= ఆ రాజు; దీనికంటెను; కడచిన= దాటిన; అధికమైన; వరంబునున్‌; కలదే= 
ఉన్నదా? బ్రహ్మత్వప్రాప్ర=బ్రాహ్మణత్వము చేత పొందబడిన; మహత్త్య= గొప్పతనంచేత; నిరూఢంబునున్‌= ప్రసిద్ధియైనదిగానూ; 
గాఢ= గట్టి; ధర్మ తత్పరంబునుంగాన్‌= ధర్మం మీద తాత్పర్యబుద్ధి గలదిగానూ అను[గ్రహింపుము; అనినన్‌; ఆ+ముని; 
అట్ట అయ్యెడున్‌; ఊటడిల్టుము; నీదు మనుమండు; త్రిలోకపూజనీయుండు= మూడులోకాలకు పూజించదగ్గవాడు; అనిపల్కినన్‌; 
ఆ+పతి= ఆ రాజు; వాండు= అతడు; ఏమికడంబునన్‌= ఏ కారణంవలన; (బ్రాహ్మణుండగున్‌ ఆ తెజంగు; ఎజింగింపవే; 
అనవుడున్‌; అ+తాపస+ఉత్తముండు= ఆ మునీశ్వరుండు; వినుము, అస్మత్‌= నా; వంశంబునన్‌, బుచీకుండను వాడు 
జన్మించి నీ తనయుండైన గాధి; అనియెడు; వాని; పుత్రిన్‌= కూతురును; భార్యగాన్‌ పరిగ్రహించున్‌; ఆ+తపోధనుండు; 
తననందనుండగు జమదగ్నియందున్‌; సమస్త; ధనుర్వేదంబునున్‌= ధనుర్విద్య, విలువిద్యను; ఆవహించున్‌= కల్గించును; 
ఆ+విశేషంబు; తత్‌+పుత్రునందున్‌= అతని కుమారుని యందు; ఫలియించున్‌; అది+అంతయున్‌; సకలక్షత్రియ= సమస్తరాజుల; 
క్షయకారి= వినాశము గల్లించునది; ఐన= ఐనట్టి; దైవంబు= దైవముయొక్క; కృత్యంబు= పని,విధి ఘటన; దాని వలనన్‌; 
బుచీక గాధి వధూజనానుష్టాన పరివర్తనంబు గలుగు; అది కారణంబుగాన్‌; ఉ(గ్ర= (క్రూర; క్షత్ర ధర్ముండు= క్షత్రియ 
స్వభావం కలవాడు అగు పరశురాముండు జమదన్నికిన్‌; పరమ= గొప్ప; (బ్రాహ్మణ్య= (బ్రాహ్మణ సమూహానికి; గణ్యుండు= 
లెక్కింపదగ్గవాడు అయిన; విశ్వామిత్రుండు; గాధికి జనియింతురు; బ్రహ్మపలుకు సత్యంబు+అ; యుష్మత్‌+అన్వయంబు= 
నీ కులం; భార్గవకుల సంబంధంబునన్‌= సంబంధం వలన, బంధుత్వం చేత; జన= జనులచేత; శ్లాఘనీయంబు+ఐ= 
పొగడదగ్గదై; వెలయన్‌ కలయది= (ప్రకాశించగలది; ఏను= నేను; తీర్థంబుననున్‌; చనియెదన్‌= వెళ్ళెదను; నీవు సుఖవి+ఐ= 
సుఖవంతుడవై; ఉండుము; అని చెప్పుటయున్‌; ఆ+పుడమి= భూమికి; టే(డు= రాజు; భార్యసహితంబుగన్‌= భార్యతోకూడ; 
సవిశేష వినయంబు+అగు= అధికమైన వినయముతో కూడినదైన; వందనంబు; ఆచరించి వీడ్కొని చనియెన్‌; చ్యవనుండును; 
నిజ+ఇచ్చన్‌= తన ఇష్టం వచ్చినచోటికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇది; పరశురామ విశ్వామిత్ర జన్మప్రకారంబు= పుట్టినవిధము. 


264 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: దేవతలు మునులు (బ్రహ్మదేవుడిని సేవిస్తున్న సమయంలో, (ప్రసంగవశాత్తు బ్రహ్మ వారితో ఇట్లా 
అన్నాడు. ‘భవిష్యత్తులో భృగు, కుశిక వంశాలకు బాంధవ్య మేర్చడుతుంది' అని. అది విని వర్లసాంకర్యాని కిష్టపడక 
స్త్‌ వంశాన్ని నాశనం చేద్దామన్న తలంపుతో మీ ఇంటికి వచ్చి పోకిళ్ళు పోయాను. కాని, మీలో కోపతాపాదులేవీ నాకు 
గోచరించలేదు. దానికి సంతోషించి వరమిచ్చాను. అయినా నాకు తృప్తి తీరక స్వర్గలోకం చూపించాను. నీకు 
రాచరికంమీద కంటె బ్రాహ్మణ్యం మీద మక్కువ. నీకు మూడోతరంలో బ్రహ్మతేజోమయుడు జన్మిస్తాడు. కాబట్టి 
వరం కోరుకొమ్ము రాజా! అనుగ్రహిస్తాను. అంతా విని రాజన్నాడు 'నా కింతకంటె వర మేమి కావాలయ్యా! నా 
సంతానం (బ్రాహ్మణత్వం ధర్మపరత్వం పొందే వర మను[గ్రహించుమూ అనగా ముని “నీ మనుమడు మూడులోకాలకు 
వందనీయు డౌతాడు” అని అన్నాడు. రా జన్నాడు 'నా మనుమడు (బ్రాహ్మణు డెట్టా జొతాడో చెప్పుము" అనగా 
అత డన్నాడు. 'నా వంశంలో బుచీకు డనే వాడు జన్మించి నీ కుమారుడైన గాధి కూతురును పెళ్ళి చేసికొనగా 
అతడికి జమదగ్ని జన్మిస్తే అతడు విలువిద్య నంతా జమదగ్ని పొందేటట్లు చేస్తాడు. ఆ ధనుర్విద్య అతడి కొడుకు 
పరశురాముడిలో ఫలిస్తుంది. ఈ విద్య సకల క్షత్రియ కుల నాశనం చేస్తుంది. ఇదంతా దైవఘటన. దానివలన 
బుచీక, గాధి వధువుల అనుష్టానాలు మార్పు పొంది జమదగ్నికి క్రూరస్వభావం కల క్షత్ర ధర్మంతో పరశురాముడు 
జన్మిస్తాడు. గాధికి మహా బ్రాహ్మణ తేదోనిధి విశ్వామిత్రుడు జన్మిస్తాడు. మీ కులాల కలయిక లోకానికే కీర్తి 
పాత్రమౌతుంది. నేనిక తీర్థయాత్రలకు పోతాను. నీవు సుఖంగా ఉండుము అంటూ ముని తన దారిన తాను 
పోయాడు. రాజు భార్యతో సహా అతడికి వినయంతో నమస్కరించాడు. 


విశేషం: ఈ కథను చెప్పుమని అడిగినప్పుడు ధర్మరా జన్నాడు 'మహాత్మా! మదీయ చిత్తాయత్తంబుగా నత్తెటంగెటింగింపవే' 
యని. ఈ కథ నట్టా మనస్సునకు హత్తుకొనేటట్టు చెప్పాడు మహాత్ముడైన కవిబ్రహ్మ. ఓర్పు ఎంత చేకూరుస్తుందో పాఠకులు 
గమనించాలి. అచ్చమైన మనిషిని నిర్మించటం సాహిత్య ప్రయోజన మన్నారు తొల్లిటి పెద్దలు. ఇంతకంటె దాని కుదాహరణ 
మేమున్నది కనుక. 


భీష్ముడు ధర్మజునకు దానవిశేషముల నెజింగించుట (సం.13-92-28 (కుంభ)) 
క. అని కురుపితామహు(డు సె । ప్పిన విని, ధర్మాత్మజుండు ప్రియమందుచు నా 


తనితో 'దానవిశేషము | లనఘా! యెలి(గింపు' మనుడు నత. డిట్లనియెన్‌. 332 


ప్రతిపదార్థం: అని; కురుపితామహు(డు= కౌరవుల తాత, భీష్ముడు; చెప్పినన్‌= చెప్పగా, చెప్పితే; విని; ధర్మ+ఆత్మజుండు= 
యమధర్మరాజు కొడుకు; ప్రియమున్‌= (ప్రీతిని; అందుచున్‌= పొందుతూ; అతనితోన్‌= ఆ భీష్ముడితో; అనఘా!= పుణ్యాత్ముడా!; 
దానవిశేషములు; ఎటింగింపుము= చెప్పుము; అనుడున్‌= అంటే; అతండు; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించి తాతగారిని దాన విశేషాలు చెప్పుమని అడిగాడు. 


సీ. కాంస్యోపదోహయు. గాంచన చారుశ్ళం | గయు ధవళాంబర కలితయును, స 
దక్షిణయును నయి తగుగోవు( బాత్రత్వ | భవ్యవిపునకు సద్ధక్తితోడ 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 265 


నిచ్చిన దానికి నెన్ని రోమము లన్ని । దివ్యవత్సరములు. ద్రిదశలోక 
మున వసింతురు; కులంబున యేడు తరముల । జనముల సుగతికి ననుతు రధిప! 


ఆ. కన్య, భూమి, గృహము, గనక, మన్నము, జల | మంబరంబు, శయన, మాసనంబు, 
వాహనంబు, విప్రవరునకు నీగి లో | కముల రెంట సౌఖ్యకారి యంద్రు. 333 


ప్రతిపదార్థం: కాంస్య= కంచుతో చేసిన; ఉపదోహయున్‌= పాలు పితికెడుపాత్రతో కూడినది; కాంచన= బంగారు; చారు= 
అందమైన; శృంగయున్‌= కొమ్ములు కలది; ధవళ= తెల్లని; అంబర= వస్త్రంతో; కలితయును= కూడుకొన్నదియు; సదక్షిణయును= 
దక్షిణతో కూడుకొన్నది అయి; తగు= ఒప్పునట్టి; గోవున్‌= ఆవును; పాత్రత్వ= అర్హతకల; భవ్య= (్రేష్టుడైన; విప్రనకున్‌= 
బ్రాహ్మణుడికి; సత్‌= మంచి; భక్తితోడన్‌= భక్తితో; ఇచ్చినన్‌= దానమిస్తే; దానికిన్‌= ఆ గోవునకు; ఎన్ని; రోమములు= 
వెండ్రుకలో; అన్ని; దివ్య వత్సరములు= దేవతా సంవత్సరాలు; త్రిదశ లోకమునన్‌= దేవతల లోకంలో, స్వర్గంలో; వసింతురు= 
ఉంటారు; కులంబున= తన కులంలో, ఏడు తరముల; జనములన్‌= మనుష్యులను; సుగతికిన్‌= మంచిస్థితికి; అనుతురు= 
పంపిస్తారు; అధిప!= రాజా!; కన్య= వివాహం కాని పడుచు; భూమి= పంటనేల; గృహము= ఇల్లు; కనకము= బంగారం; 
జలము= నీరు; అంబరంబు= వస్త్రం; శయనము= మంచం; ఆసనంబు=కుర్చీ, పీట; వాహనంబు= ప్రయాణ సౌకర్యానికి 
గుర్రం మొదలగునవి; విప్రవరునకున్‌= (బ్రాహ్మణ ్రేష్టుడికి; ఈగి=దానమివ్వటం; లోకములరెంటన్‌= ఇహపరలోకాలందు; 
సౌఖ్యకారి= సుఖాన్ని కలిగిస్తుందని; అం(డ్రు= పెద్దలు అంటారు. 


తాత్పర్యం: పాలుపితికెడు కంచుపాత్ర బంగారు కొమ్ముల తొడుగులు తెల్లని వస్రాలు వీటితోకూడిన ఆవును 
దక్షిణతో పాటుగా యోగ్యత గల గొప్పవిప్రునకు మంచిభక్తితో దానమిస్తే ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో 
అన్ని దివ్యసంవత్సరాలు దేవతలలోకంలో నివసిస్తారు. తమ కులంలో ఏడుతరాల జనాలను ఉత్తమలోకాలకు 
పంపుతారు. ఆడుపిల్ల, భూమి, ఇల్లు, బంగారము, అన్నము, నీరు, వస్త్రము, పాన్సు, కూర్చుండేపీట, వాహనము 
అనేవానిని విద్యపుష్కలంగా ఉన్న బ్రాహ్మణునకు దానం ఇవ్వటం ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖాన్ని 
కలిగించే కార్యం అని పెద్దలు చెబుతారు. 


క. అనిన విని పాండవాగ్రజు(। 'డనఘా! యిన్నింటికంటె నధికంబగు దా 

ని నెటింగింపు' మనుడు, న । జ్ఞనపతి కిట్లను నతడు ప్రసన్నాత్మకుందై. 334 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; పాండవ+అ([గ్రజుండు= పాండవులలో ముందు పుట్టినవాడు, పెద్దవాడు; అనఘా!= పాపం 
లేనివాడా!; ఇన్నింటికంటెన్‌= వీటన్నిటికన్నా; అధికంబు= గొప్పది; అగుదానిన్‌= అయిన దానిని; ఎటింగింపుము= తెలియజేయుము; 
అనుడున్‌; ఆ+జనపతికిన్‌= ఆ రాజుతో; అతండు= భీష్ముడు; ప్రసన్న+ఆత్మకుండై= ప్రశాంత హృదయం కలవాడై; ఇట్లు; 
అనున్‌. 
తాత్సర్యం: విని ధర్మరా జన్నాడు; 'పాపం లేనివాడా! ఏటన్నిటికంటె గొప్ప దానమేదో చెప్పుము” అని. దాని కతడు 
సంతోషించి ప్రసన్నమైన మనస్సుతో. 
తే. “అరి గోరిన వస్తువు లర్జితోడ । నీగి యెల్ల దానములకు నెక్కుడరయ; 

నఖిల భూతమ్ములకు నభయంబు నిచ్చు [టంతకంటెను మే లందు రార్యజనులు.” 335 


266 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్జి= యాచకుడు; కోరిన వస్తువులు= ఏది కోరితే అది; అర్జితోడన్‌= (ప్రేమతో; ఈగి= ఇవ్వటం; ఎల్లన్‌ 
దానములకున్‌; ఎక్కుడు= అన్ని దానాలలోకి ఎక్కువ; అరయన్‌= ఆలోచిస్తే; అంతకంటెన్‌= దానికంటె కూడా; అఖిల 
భూతమ్ములకున్‌= సర్వ జీవరాసులకు; అభయంబున్‌+ఇచ్చుట= భయం పోగొట్టటం, రక్షణ కల్పించటం; ఆర్యజనులు= 
ధర్మవేత్తలు, పండితులు; మేలు= గొప్ప; అందురు. 


తాత్సర్యం: ఏది కోరి యాచకుడు తన దగ్గరికి వస్తాడో దాన్నే (ప్రేమతో ఇవ్వటం అన్ని దానాలలో శ్రేష్టం. దానికంటె 
కూడా సర్వజీవులకు అభయ మివ్వటం చాలా గొప్పది. 


విశేషం: దీనికి ఉదాహరణగా ఇదే పర్వంలో నాలుగవ ఆశ్వాసం 314 పద్యం నుండి ప్రారంభమైన పురుగు కథ (గ్రహించాలి. 
మహాభారతమంటే పురుగు దగ్గర నుండి శ్రీకృష్ణపరమాత్మ దాకా వ్యాపించి ఉన్న సమస్త సృష్టి కథ. 


వ. “అని చెప్పి వినుమని మటియు నిట్లనియె. 336 


తాత్సర్యం: అని ఆ విధంగా వివరించి, ఇంకా విను మని ఇట్లా చెప్పుతున్నాడు. 


తే. వీరశయనంబు మేలండ్రు వీనికంటె | మజియు. గొన్నింటి కంటెను మనుజనాథ! 
దానముల కావు, వెదకిన దానిం బోల । లేవు, పుణ్య కర్మములలో నేవియైన.” 337 


ప్రతిపదార్థం: వీనికంటెన్‌= ఈ చెప్పిన వాటికంటె; వీరశయనంబు= యుద్దంలో మరణించటం; మేలు+అండ్రు= గొప్పదంటారు; 
మనుజనాథ!= మానవులకు పాలకుడా!; మాదియున్‌= ఇంకా కొన్నింటికంటెను; దానముల కావు= అసలు దానాలే లేవు; 
వెదకినన్‌= వెతికిచూచినా; పుణ్యకర్మములలోన్‌= పుణ్య చేష్టలలో; ఏని ఐనన్‌= ఏవైనాసరే; దానిన్‌= వీరశయనాన్ని; పోలన్‌ లేవు= 
సరిపోలగా లేవు. 


తాత్పర్యం: వీఠశయన మన్నింటికంటె గొప్పది. దానితో పోలిస్తే మిగిలినవి అసలు దానాలే కావు. సర్వపుణ్య 
కర్మలలోను అదే గొప్పది.” 


వ. అనుటయు ధర్మజుండు తమ్ములం దెసం గనుంగొనిన, వార లతని చిత్తం బెలింగి రణమరణ స్తుతి సేయ, 
నతండు సమరంబునం జచ్చిన బంధు, మిత్ర జ్ఞాతి, జనంబుల వలని శోకంబు వదలి వాహినీ నందను వాక్యంబు 
లభినందించె; నా దేవవ్రతుండు వెండియు. 338 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ధర్మజుండు= ధర్మరాజు; తమ్ములదెసన్‌= తమ్ముళ్ళవైపు; కనుంగొనినన్‌= చూడగా; 
అతని చిత్తంబు= అన్న మనస్సు; ఎజింగి= తెలిసికొని; రణ= యుద్దంలో; మరణ= మరణించినవారి; స్తుతి= (ప్రశంస; 
చేయన్‌= చేయగా; అతండు; సమరంబునన్‌= యుద్దంలో; చచ్చిన=మరణించిన; బంధు= చుట్టాలు; మిత్ర= స్నేహితులు; 
జాతి జనంబులవలని= దాయాది జనులకారణంగా ఏర్పడిన; శోకంబు= దుఃఖము; వదలి= వదలి; వాహినీ= నది; నందనుండు= 
కొడుకు; వాక్యంబులు= మాటలు; అభినందించెన్‌= పొగడినాడు; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; వెండియున్‌= మరలా. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 267 


తాత్సర్యం: అనగానే ధర్మరాజు తమ్ముళ్ళవైపు చూచాడు. వారు ఆయన మనసు తెలిసికొని యుద్దంలో చనిపోయిన 
వారిని స్తుతించారు. చచ్చిపోయిన బంధువులు, స్నేహితులు, దాయాదులపై ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకొని ధర్మరాజు 
గంగాదేవికొడుకు చెప్పిన మాటలను స్తుతించాడు. భీష్ముడు మరలా ఇట్టా అన్నాడు. 


క. 'అరియైన దీనుండై తను | శరణం బని వే(డినం , బ్రసన్నాత్మత న 

ప్పురుషుని కోరిక దీర్ణిన( | బురుషోత్తము( డందు రతని( బురుషవరేణ్యా! 339 
ప్రతిపదార్థం: పురుషవరేణ్యా!= మనుష్యులలో (శ్రేష్టుడా!, వీరులలో శ్రేష్టుడా!; అరి ఐనన్‌= శత్రువు ఐనా; దీనుండై= దైన్యంతో; 
తనున్‌= తనను; శరణంబని= దిక్కు అని రక్షింపుమని; వేండినన్‌= ప్రార్థిస్తే; (ప్రసన్న+ఆత్మతన్‌= సమమైన మనస్సుతో, 


ప్రశాంతబుద్దితో; ఆ పురుషుని= ఆ వీరుడి, ఆ వ్యక్తియొక్క; కోరిక; తీర్చినన్‌; అతనిన్‌= అతనిని; పురుషోత్తముండు+ 
అందురు= నారాయణుడు అని అంటారు; పురుషులలో ఉత్తముడని అంటారు, 


తాత్సర్యం: శత్రు వెట్టాంటివా డైనా దైన్యంతో శరణు కోరితే అతడి కోరిక తీర్చిన వాడిని పురుషోత్తము డంటారు. 


క, అడుగక యున్నను, నాలిం । గొడుకుల రక్షింప లేక, కుతిలపడుచు నె 

ప్పుడు బేదతనము గల నరు । నెడ రుడుప(గవలయు నది మహితగుణ మనఘా! 340 
ప్రతిపదార్థం: అనఘా!; అడుగక ఉన్ననున్‌= అడుగక పోయినా; ఆలిన్‌= భార్యను; కొడుకులన్‌= సంతానాన్ని; రక్షింపలేక= 
సాక లేక; కుతిలపడుచున్‌= బాధపడుతూ; ఎప్తుడున్‌; పేదతనము= పేదరికం; కల; నరుని= మనుష్యుడి; ఎడరు= ఆపద, 
దుఃఖం; ఉడుపంగ వలయున్‌= పోగొట్టాలి; అది; మహిత= గొప్ప) గుణము= స్వభావం. 
తాత్పర్యం: భార్యా పుత్రులను పోషించుకొనలేక పేదరికంతో బాధపడే మనిషి దుఃఖాన్ని పోగొట్టటం గొప్ప 
గుణమయ్యా! ధర్మజా! 


క. నిజదారపరులు సంతత | యజనరతులు. గామరోష హంతలు నగు స 

ద్దిజాల నరసి ధన మిచ్చుట । తిజగత్పూజ్య మగు నండ్రు ధీరవిచారా!' 341 
ప్రతిపదార్థం: ధీరవిచారా! చెదరని మనస్సుతో ఆలోచించేవాడా!; నిజదారపరులు= స్వంత భార్యలయందే (ప్రేమకలవారు; 
సంతత= నిత్యం; యజనరతులు= యాగం చేయడంలో ఆసక్తి కలవారు; కామ=కామాన్ని; రోష= కోపాన్ని; హంతలు= 
చంపినవారు అగు; సత్‌+ద్విజులన్‌= మంచి (బ్రాహ్మణులను; అరసి= పరిశీలించి; ధనమున్‌= డబ్బు; ఇచ్చుట; త్రిజగత్‌ 
పూజ్యము= మూడు లోకాలలో పూజించ దగ్గది; అం|డ్రు= అంటారు. 
తాత్పర్యం: సమబుద్దితో విచారించేవాడా! స్వభార్యలయందే మనస్సు లగ్నమైనవారు, నిత్యమూ యజ్ఞయాగాదులు 
చేస్తూండేవారు, కామ రోషాలు లేనివారూ అయిన మంచి (బాహ్మణులను పరిశీలించి దానంచేయటం మూడు 
లోకాలలో గొప్పవిషయం. లేదా, మూడు లోకాలకూ పూజించదగ్గది. 


విశేషం: ధర్మపరుడైన మనిషి ఎవరు అంటే ఈ మూడు లక్షణాలు కలవాడు. 1స్వభార్యారక్తుడు - ఇతర స్త్రీలను 
ధర్మబుద్ధితో చూచేవాడు, 2. యజనపరుడు - యజ్ఞ యాగాదులు చేయటంలో ఆసక్తుడు; 3.కామ-రోషహంత అవి కలవాడు 
ఇట్టా ధర్మ - అధర్మ పరులుంటారు. ఈ పద్య రచన చాలా అందమైనది. మూడు గుణాలను ముచ్చటగా సమంగా 


268 శ్రీమదాంధ్ర మహాభారతము 
పద్యపాదాలలో మూడేసి వాక్యాలుగా సమవాక్యాలుగా చెప్పటంవలన పద్యరచనలో సమత్వం తూగు వచ్చాయి. 


వ. అనినం బాండవాగ్రజుండు 'యాచనా యాచనంబులలో నెయ్యది దానార్హం బగు?” నని యడిగిన నతనికి( 
బితామహుం డిట్లనియె. 342 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాండవాగ్రజుండు= ధర్మరాజు; యాచన= భిక్షాటన, దానమడగటం; అయాచనంబులలోన్‌= 
దానం కోరకసోవటంలో; ఏ+అది= ఏది; దాన+అర్హంబు= దానానికి తగింది; అని= అని; అడిగినన్‌= అడుగగా; అతనికిన్‌= 
అతడికి; పితామహుండు= తాత భీష్ముండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా జవాబు చెప్పాడు. 

తాత్సర్యం: అనగా, ధర్మరా జన్నాడు “అడిగిన వాడికి దానం చేయటం మంచిదా? అడగనివాడికి దానం చేయటం 
మంచిదా? దీనికి తాతగారు సమాధానం చెప్పుతున్నారు. 


చ. 'అడిగిన నిచ్చుకంటెను నయాచకు. గాంగ నెజింగి యిచ్చు టె 

క్కుడు ఫలమిచ్చు; దానవిధికోవిద! వేడుట సావు వేండంగా 

బడు టది పెద్దసావు; దగు ప్రార్థన పూర్ణము సేయునాత. డా 

యడిగిన వాని దన్నును దయారతి( గావ6ంగ6 జాలు వాండగున్‌.” 343 
ప్రతిపదార్థం: అడిగినన్‌= అడిగితేనే; ఇచ్చుకంటెను= ఇవ్వటం కంటె; అయాచకున్‌+కా(గన్‌= అడగనివాడినిగా; ఎటింగి= 
తెలిసి; ఇచ్చుట; ఎక్కుడు= ఎక్కువ; ఫలము= ఫలితం; ఇచ్చున్‌; దానవిధి కోవిద!= దాన సంబంధమైన విధులు తెలిసినవాడా!; 
వేడుట= కోరటం; చావు= మరణం; వే(డగాబడుట= ప్రార్థించబడటం; అది; పెద్దచావు= అన్నిటికంటె పెద్దదైన మరణం; 
తగు ప్రార్థన= అర్హమైన కోరికను; పూర్ణ్వము= సంపూర్ణము; ఫలవంతం; చేయునాతండు= చేసేవాడు; అడిగినవానిన్‌= 
వేడుకొన్నవాడిని; తన్నునున్‌= తనను; దయారతిన్‌= దయాగుణమందలి ఆసక్తితో; కావంగన్‌= రక్షించటానికి; చాలువా(డు= 
సమర్ధుడైనవాడు; అగున్‌= జాతాడు. 
తాత్సర్యం: “అడిగితే ఇవ్వటం కంటె అడగనివాడు వీడు అని తెలిసి వాడికి ఇవ్వటం చాలా గొప్పుదానం. 
దానవిధులు తెలిసినవాడా! అసలు అడగట మన్నది చావువంటిది. అడగబడటం పెద్దచావు వంటిది. కనుక అడగని 
వాడి కివ్వటంవలన వాడినీ, పుచ్చుకొన్నవాడినీ, తననూ రక్షించేవా డౌతాడు.' 


వ. అనిన విని యుధిష్టిరుం డతని కిట్లనియె. 344 
తాత్సర్యం: ఆ విధంగా భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు ఇట్లా అన్నాడు. 
క. దానము యజ్ఞక్రియ నా(। గా నతులిత ధర్మవిధులు గల; వందు ధరి 

త్రీ నాథోత్తమ! యధిక ఫ | లానూనంబై వెలుంగు నది యెయ్యదియో?' 345 


ప్రతిపదార్థం: దానము; యజ్ఞక్రియ= యజ్ఞ కర్మ; నాన్‌+కాన్‌= అనగా; అతులిత= సాటిలేని; ధర్మవిధులు= ధర్మపద్దతులు; 
కలవు= ఉన్నవి; అందున్‌= దానిలో; ధరిత్రీ నాథ!+ఉత్తమ!= రాజులలో శ్రేష్టుడా!; అధిక= గొప్పు; ఫల= ఫలితం; అనుమానంబు+ఐ= 
ఎక్కువై; వెలుంగునది= (ప్రకాశించేది; ఎయ్యదియో?= ఏదో? 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 269 


తాత్పర్యం: 'దానం యజ్ఞంవంటిది. అందులోనే ధర్మవిధు లున్నాయి. మహారాజా! వాటిలోకెల్లా అధికమైన ఫలితాల 
నిచ్చే దేదో? 


వ. వినవలంతుం జెప్పవే యని యడిగిన నయ్యనిమిష నదీనందనుం డప్పాండు నందనాగ్రజున కిట్లనియె.346 


ప్రతిపదార్థం: వినవలంతున్‌= వినటానికిష్టపడుతున్నాను, వినాలనుకొంటున్నాను; చెప్పవే!= చెప్పవా?; అని అడిగినన్‌; 
ఆ+అనిమిష= దేవతల; నదీ= ఏరు; నందను(డు= కొడుకు, దేవతానది గంగ - ఆమె కొడుకు; ఆ పాండు నందన+అ(గజానకు= 
పాండురాజు కొడుకులలో పెద్దవాడు ధర్మరాజుకు; ఇట్లు అనియెన్‌. 


తాత్సర్యం: వినాలనుకొంటున్నాను” అని అడుగగా భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. 


ఉ. భూసురకోటికిన్‌ వినయపూర్వముగా ధన ధాన్య గో మణి 


క్షా సలిలాన్న ముఖ్యములు సమ్మతి నీగి సుయజ్ఞ మాసనో 


ద్ధాసితసత్రియన్‌ నడపు భవ్యుండు యజ్ఞములుం దపంబులుం 
2 a 
జేసిన పుణ్యముం బడయు జేయుము దానము లోపి నిత్యమున్‌.' 347 


ప్రతిపదార్థం: వినయపూర్వముగాన్‌= వినయపూర్వకంగా, సమస్కారపూర్వకంగా (వినతి= వినయం, మనస్సులో, వాక్కులో, 
శరీరంలో, వంగి నమస్కరించే లక్షణం, ఇచ్చేవాడికుండాలి); భూసుర= భూమిపై దేవతలైన - (బ్రాహ్మణులయొక్క; కోటికిన్‌= 
సమూహానికి; ధన= డబ్బు; ధాన్యం=పంట; గో= ఆవు; మణి= మణులు; క్ష్మా= భూమి; సలిల= నీరు; అన్న= భోజన; 
ముఖ్యములు= మొదలైనవి; సమ్మతిన్‌= ఇష్టంతో; ఈగి= ఇవ్వటం; సు+యజ్ఞము= మంచి యజ్ఞము; ఆసన= ప్ర; 
ఉత్‌+భాసిత= పైకి వెలుగొందే; స్మత్కియన్‌= మంచిపని; ఆసనం మీద కూర్చుండి చేసే పని; నడపు= నడిపే; భవ్యుండు= 
(శ్రేష్టుడు; యజ్ఞములున్‌; తపంబులున్‌; చేసిన పుణ్యమున్‌= చేసినంత పున్నెం; పడయున్‌= పొందుతాడు; దానములు; ఓపి= 
ఓర్పుతో; నిత్యమున్‌; చేయుము= కావింపుము. 


తాత్పర్యం: నిత్యము (బ్రాహ్మణులకు వినయపూర్వకంగా, ధనధాన్యాలు, ఆవు, రత్నం, భూమి, నీరు, అన్నాదులు 
సద్బుద్దితో ఇవ్వటం యజ్ఞమే. కనుక దానం చేయుము. అది తపస్సు, యజ్ఞం చేసిన ఫలితమిస్తుంది.” 


క. అనవుడు నాతనితో ని । ట్లను( గుంతీతనయముఖ్యు. 'డనఘా! పెక్కుల్‌ 

వినంబడు దానము లధికం । బన దగియెడు దాన మెద్ది? యన్నిటిలోనన్‌.' 348 
ప్రతిపదార్థం: అనవుడున్‌; ఆతనితోన్‌= భీష్ముడితో; కుంతీ తనయ ముఖ్యు(డు= కుంతి కొడుకులలో పెద్దవాడు; ఇట్టు; 
అనున్‌; అనఘా!; దానములు; పెక్కుల్‌= అనేకం; వినంబడున్‌= చెప్పబడుచున్నవి; అన్నిటిలోనన్‌= వాటన్నిటిలో; అధికంబు= 
గొప్పది; అనన్‌= అనుటకు; తగియెడు= అర్హమైన; దానము= దానం; ఎద్ది?= ఏది? 
తాత్సర్యం: అనగానే భీష్ముడితో ధర్మరాజు అన్నాడు. 'అనేక దానాలు చెప్పబడుతున్నాయి కదా! వాటిలో ఉత్తమమైనది 
ఏది?” 


270 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యడిగిన నయ్యాపగాసూనుం డమ్మానవపతి కిట్లనియె. 349 
ప్రతిపదార్థం: అని; అడిగినన్‌; ఆ+ఆపగాసూనుండు= నదీకుమారుడు, భీష్ముడు; మానవపతికిన్‌= రాజుకు; ఇట్టు; అనియెన్‌. 


తాత్సర్యం: అని (ప్రశ్నించిన ధర్మరాజుతో భీష్ముడు ఇట్లా అన్నాడు. 


భూదాన మహిమాభివర్లనము (సం.13-61-1) 


క. దానము లన్నిటికిని భూ । దానం బెక్కుడు సమస్త ధాన్యములు. బ్రభూ 

తానేక వస్త్ర ధన ర । త్నానూనత్వమును భూమి నవుట కతమునన్‌. 350 
ప్రతిపదార్థం: సమస్త ధాన్యములు= అన్ని పంటలు; ప్రభూత= అధికమైన; అనేక= పెక్కు; వస్త్ర= గుడ్డ; ధన= డబ్బు; రత్న= 
మణులు; వీనియొక్క అనూనత్వమును= అధిక్యమును; భూమిన్‌= భూమిలో; అవుట కతమునన్‌= అవుతున్నందువలన; 
దానములు; అన్నిటికిని= అన్నిటికంటె; భూదానంబు= నేలను దానం చేయటం; ఎక్కుడు= ఎక్కువ. 
తాత్సర్యం: దానాలన్నింటిలో భూదానమే శ్రేష్టం. ధాన్యాలన్నిటికి నేలయే ఆధారం. అంతే కాదు, బట్టకు (ప్రత్తి 
అక్కడే పండుతుంది. రత్నాలూ భూమిలోనే కదా దొరికేవి. కనుక అతిశయంగా డబ్బిచ్చేది నేలయే. 


క. కనకము రజతము వస్త్రం । బును ధాన్యము వివిధ రత్నములు నిచ్చిన య 

వ్వినుత ఫలంబుల నెల్లను | గను నుత్తమభూమి దానకర్త నరేంద్రా! 351 
ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= మానవనాథా!, రాజా! కనకము= బంగారం; రజతము= వెండి; వస్త్రంబును= గుడ్డా; 
ధాన్యము= పంట; వివిధ రత్నములు= అనేక రత్నాలు; ఇచ్చిన= దానం చేసిన; ఆ+వినుత= ఆ పొగడ దగ్గ; ఫలంబులన్‌+ఎల్లన్‌= 
ఫలితాలన్నింటినీ; ఉత్తమ భూమి దానకర్త= మంచిభూమిని దానంచేసినవాడు; కనున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: బంగారం, వెండి, వస్త్రం, ధాన్యం, వివిధ రత్నాలు - ఇచ్చిన ఫలా లన్నిటిని శ్రేష్టమైన భూదానం 
చేసినవాడు పొందుతాడు. 
సీ. భూమి కెంతాయువు భూదానకర్తయు । నంతకాలము సుఖ మందుచుండు 

నమరలోకంబున; నల్పమైనను భూమి । యిచ్చిన బహుభూమి యేలు నతండు; 

రాజు విశేషించి రణమృతి యొండెను । భూదాన కర్తృత్వ పుణ్య మొండెం 

బదడయంగవలయు. బాప(గ నోపు బ్రహ్మ హ । త్యాది పాతకముల నైన భూమి 


తే. దాన మెంత పాపాత్తుచే నైన భూమిం । గొనిన గల్మష మొందదు; వినుము మహిత 
మైన భూదానవిధియును నశ్వమేధ । యాగమును సద్భశంబులం డ్రాదిమునులు. 352 


ప్రతిపదార్థం: భూమికిన్‌; ఎంత; ఆయువు= ఆయుస్పో; భూదానకర్తయున్‌= భూదానం చేసినవాడున్నూ; అమర లోకంబునన్‌= 
దేవతాలోకంలో; అంత కాలమున్‌; సుఖమున్‌; అందుచున్‌; ఉండున్‌; భూమి; అల్పము+ఐననున్‌= కొంచెమైనాసరే; ఇచ్చినన్‌= 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 271 


ఇస్తే, అతండు= ఇచ్చినవాడు; బహుభూమి= ఎక్కువ నేలను; ఏలును= పాలించగలడు; విశేషించి= వీరికంటె ఎక్కువగా; 
రణమృతి= యుద్దంలో చావు; ఒండెన్‌= ఐనా; భూదాన= భూమి నివ్వటం; కరృత్వ పుణ్యము+ఒండెన్‌= కర్తయెన పున్నైమైనా 
సరే (భూమిని దానం చేసిన కర్త పున్నెమైనా; పడయంగన్‌ వలయున్‌= పొందవలెను; భూమిదానము; (బ్రహ్మహత్య= (బ్రాహ్మణ 
హత్య; అవి= మొదలైన; పాతకములన్‌+ఐనన్‌= పాపాలనైనా; పాప(గన్‌= పోగొట్టగా; ఓపున్‌= సమర్థమగును; ఎంత పాపాత్ముచే 
నైనన్‌; భూమిన్‌ కొనినన్‌= భూమిని (గ్రహిస్తే; కల్మషము= పాపం; ఒందదు= తగులదు; వినుము; ఆది మునులు= ప్రాచీన 
కాలబుషులు; మహితము+ఐన= గొప్పదైన; భూదాన విధియునున్‌= భూమిని దానంచేసే కర్మ; అశ్యమేధయాగమును= 
అశ్వమేధమన్న యాగమూ; సదృశంబులు= సమానములు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: భూమి ఎంత కాలం ఉంటుందో భూదానం చేసినవాడుసైతం స్వర్గలోకంలో అంతకాలం ఉంటాడు. 
కొంచెం నేలను దానంచేసినా ఎంతో నేలను పొందగలడు. రాజు రణమరణమైనా పొందాలి, భూదానమైనా చేయాలి. 


భూదానంవలన (బ్రహ్మహత్యవంటి పాపాలు పోతాయి. భూదానాన్ని ఎంత పాపాత్ముడు చేసినా, (గ్రహించినవానికి 
కల్మషం రాదు. భూదానం అశ్వమేధం సమాన మని ఆదిమునులు అంటారు. 


క. దారిద్యముచే( గుందుచు | నేరిని నడుగంగ6 బోవ కెంతయు. గృశతం 

గూరిన విపున కుర్వర । వారని దయ నీగి ఫలము వాగ్లోచరమే? 353 
ప్రతిపదార్థం: దారిద్రముచేన్‌= పేదరికంతో; కుందుచున్‌= బాధపడుతూ; ఏరినిన్‌= ఎవరినీ; అడుగంగన్‌= అడగటానికి; 
పోవక= పోకుండా; ఎంతయున్‌= మిక్కిలి; కృశతన్‌= లేమిడిలో; కూరిన= కూరుకొనిపోయిన; విప్రునకున్‌= (బ్రాహ్మణుడికి; 


ఉర్వరన్‌= భూమిని; వారని దయన్‌= ఎక్కువ దయతో; ఈగి= దానము చేయడంలోని; ఫలము= ఫలితం; వాక్‌+గోచరమే?= 
వాక్కున కందునా? అందదు. 


తాత్సర్యం: “దారి(ద్యంతో బాధపడుతూ ఎవరినీ యాచించడానికి పోకుండా ఎంతోలేమిడిలో కూరుకుపోయిన 
(బ్రాహ్మణుడికి ఎక్కువ దయతో పంటపండే భూమిని దానం చేస్తే కలిగే ఫలితాన్ని మాటల్లో చెప్పడం సాధ్యమా?” 


విశేషం: అన్ని రకాల పైరులచే నిండిన నేల 'ఉర్వరి. 
తే. యాగకర్తయు శాంతుండు నైన యట్టి । విఫ్రుం బ్రార్దించి యైన నుర్వీప్రతి గ్ర 
వావి న్న ~~ యం చు ~~ 
హంబు సేయించు టత్యధికంబు భూమి । దానవిధి విశేషంబులలోన నెల్ల. 354 


ప్రతిపదార్థం: భూమిదాన విధి విశేషంబులు= భూదాన సంబంధమైన విశేష విధానాలు; లోనన్‌= లోపల; ఎల్లన్‌= అన్నిటిలో; 
యాగకర్తయున్‌= యజ్ఞాలు చేసినవాడు; శాంతుండును= సమత్వం కలవాడును; ఐన అట్టి= అయినటువంటి; వి(ప్రున్‌= 
బ్రాహ్మణుడిని; ప్రార్థించియెనన్‌= మిక్కిలిగా వేడుకొనిఐనాసరే; ఉర్వీ= భూమి; ప్రతిగ్రహంబు= (గ్రహించటం; చేయించుట= 
చేయించటం; అతి+అధికంబు= మిక్కిలి అధికమైనది. 


తాత్సర్యం: భూదాన విధులలో విశేషమైన విధి ఏమంటే యాగం చేసినవాడు శాంతుడైనవాడు అయిన (బ్రాహ్మణుడిని 
ప్రార్థించయినాసరే భూమిని గ్రహించేటట్లు చేయించటం గొప్ప విశేషం. 


విశేషం: (ప్రతి పద్యంలోనూ విప్రశబ్దమే కనిపిస్తున్నది. ఇది చాలా విచారింపదగ్గది. వేదంలో “ఏకం సత్‌ విప్రా బహుధా 


272 శ్రీమదాంధ్ర మహాభారతము 


వదంతి” అని ఉన్నది. 'ఉన్న సత్య మొక్కటే దానినే విప్ర లనేక రకాలుగా వివరిస్తున్నారు అన్నచోట విప్రశబ్దంలో వి= 
విశిష్టమైన; ప్ర= అధికమైన; అన్న అర్ధంలో ఉపసర్గలు. ఆనాటి కాలంలో శబ్దం నిజమైన అర్థంలోనే వాడబడేది. రానురాను 
ఆ అర్థం పోయి శబ్దం అరిగిన నాణెమై పోతుంది. కనుక తిక్కనగారు వాడే విప్ర శబ్దం వేదంలో చెప్పిన అర్హంలోనే (గ్రహించాలి. 
థి > అలాల లు థి 
విప్ర=బుషి. 
క. విను మర్హు(డైన విప్రున । కనఘా! గోచర్మమాత్ర యగు మేదిని ని 
చ్చిన బోని యట్టి పాపము । నినుపొడుపున( జెడని తమము నెందును గలవే? 355 
ప్రతిపదార్థం: అనఘా!; వినుము; అర్హుండు+ఐన= తగినవాడైన; విప్రునకున్‌; గోచర్మమా(త్ర= గోవు చర్మమంత మాత్రం; 
అగు= అయిన; మేదినిన్‌= భూమిని; ఇచ్చినన్‌= దానమిస్తే; పోని= పోవని; అట్టి= అటువంటి; పాపము; ఇనుపొడుపునన్‌= 
సూర్యోదయంతో; చెడని= నాశంకాని; తమమున్‌= చీకటి; ఎందునున్‌= ఎక్కడైనా; కలవే?= ఉన్నాయా? 


తాత్పర్యం: ధర్మరాజా! తగినబ్రాహ్మణుడికి గోచర్మమంత భూమిని దానమిస్తే పోని పాపంకానీ, సూర్యోదయంతో 
తొలగని చీకటికానీ ఎక్కడైనా ఉంటాయా? 


విశేషం: అలం: సహాోక్తి 


క. ఆజిప్రాప్త మృతులు గురు । పూజకులును, మటియు నెట్టి పుణ్యాత్మకులున్‌ 
రాజోత్తమ! భూదాన । భ్రాజిష్టుని. బోల రండ్రు పరమమునీంద్రుల్‌'. 356 


ప్రతిపదార్థం: రాజ+ఉత్తమ!= ఉత్తముడవైన రాజా!; ఆజి= యుద్దంలో; ప్రాప్త= పొందిన; మృతులు= చావుకలవారు; గురు= 
ఆచార్యుని; పూజకులును= పూజబించేవారును; మటియున్‌; ఎట్టి= ఎట్లాంటి; పుణ్య+ఆత్మకులున్‌= పుణ్యం చేసినవారున్నూ; 
రాజ+ఉత్తమ= ఉత్తముడవైన రాజా!; పరమ= గొప్ప; ముని+ఇంద్రుల్‌= మునిశ్రేష్టులు; భూదాన= భూమిని దానంచేయటంవలన; 
(భ్రాబిష్షునిన్‌= ప్రకాశించేవాడిని; పోలరు= సరితూగరు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: యుద్దంలో మరణించినవారు, గురువులను పూజించేవారు, మరి ఎట్లాంటి పుణ్యాత్ములైనా సరే 
భూదానంతో (ప్రకాశించేవాడితో సరిపోలరు అంటారు మునీశ్వరులు. 


వ. అని చెప్పి భీష్ముండు వెండియు నిట్లను 'భూదేవి జనులకు హితంబుగా నానతిచ్చిన వాక్యంబులు భూగీత 


లనంబరయగు; వాని విని పరశురాముండు భూదానపరుం డయ్యె నని విందుము పాండవాగ్రజా! యవి నీ 
వాకర్ణింపుము. 357 


ప్రతిపదార్థం: అనిచెప్పి; భీష్ముండు; వెండియున్‌= మరల; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; భూదేవి; జనులకున్‌= 
జనులకు; హితంబుగాన్‌= మేలుకొరకుగా; ఆనతి+ఇచ్చిన= సెలవిచ్చిన; వాక్యంబులు= మాటలు; భూగీతలు= భూదేవి చెప్పిన 
మాటలు; అనన్‌= అనే పేరున; పరంగున్‌= వ్యాప్తిపొందాయి; వానిన్‌= వాటిని; విని= ఆలకించి, పరశురాముండు= పరశురాముడు; 
భూదానపరు(డు= భూమిని దానం చేసేవాడు; అయ్యెన్‌= అయ్యాడు; అని; విందుము= విన్నాము; పాండవా(గజా!= ధర్మరాజా!; 
అవి= వాటిని, భూగీతలను; నీవు= నీవు; ఆకర్లింపుము= వినుము. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 273 


తాత్పర్యం: పాండవులలో పెద్దవాడా! భూదేవి జనం శుభం కోరి చెప్పిన మాటలు భూగీత లనే పేరున లోకంలో 
పేరు పొందాయి. అవి విని పరశురాముడు భూదానంచేశాడు. నీవూ అవి వినాలి. 


విశేషం: గీత= పాడబడినది. పాట= పరమాత్మ దర్శనంతో ఆనందావేశం పొందిన బుషి పాడినపాట గీత. ఇదే ఉత్‌ గీత 
(థ) లన్న పేరున ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. భగవద్గీత - భగవంతుడి పాట, మాట. (బ్రహ్మగీత, దేవీగీతలు ఇట్టా అనేకం 
వచ్చాయి. ఆత్మానందాన్ని అందించేకొరకు వ్యక్తమైన పాట. పూర్వం మాట లేదు. పాటే ఉండేది. మాట మం(త్రమైన పాటయిన 
దశ ఒకటే ఉన్నది. మాటయినా పాటవలె ఉంటుంది. మహాత్ముల వాక్యాలే గీతలు. 


క. 'నను నిండు రెండు లోకము । లను జెడని యశస్సుఖంబులం బడయంగ. గో 
రినయట్లయినను దీనికి । నెన లేవు సుండీ! తలంప నే ధర్మములున్‌. 358 
ప్రతిపదార్థం: రెండు లోకములను= ఇహ పరలోకాలలో; యశః= కీర్తి సుఖంబులన్‌= సుఖాలు; పడయంగన్‌= పొందటానికి; 


కోరినఅట్టు+అయిననున్‌= కోరేటట్లయితే; దీనికిన్‌= భూదానానికి; ననున్‌+ఇండు= నన్ను దానం చేయండి; తలంపన్‌= 
ఆలోచింపగా; ఏ ధర్మములున్‌= ఏ ధర్మాలున్ను; ఎనలేవు సుడీ= సరిగావు సుమా! 


తాత్సర్యం: నన్ను దానంచేస్తే రెండు లోకాలలో మేలు కలుగుతుంది. ఈ లోకంలో కీర్తీ, ఆలోకంలో సుఖమూ 
కావాలనుకొంటే నన్ను దానం చేయండి. దీనికి సమాన మైన ధర్మాలేవీ లేవు. 


చ. ఇతరుల దాన మేని. దమ యీగియ యేనిని నన్ను మార్తురే 

మతి నరకాధివాసగతి మాన్స( దలంచుట గల్లినన్‌ సమం 

చితముగ భక్తి నిచ్చుట కుశీలత మార్చుట నాకు హర్ష భా 

సితయు( బరాభవ వ్యథయు జేంత సుండీ! యిదె చాటి చెప్పితిన్‌.' 359 
ప్రతిపదార్థం: ఇతరుల దానము+ఏనిన్‌= ఇతరుల దానమైనా; తమ= స్వంత; ఈగియ ఏనిని= దానమైనా; నన్నుమార్తురే?= 
నన్ను మారుస్తారా; మతి= ఆలోచనలో; నరక= నరకంలో; అధివాసగతి= ఉండేస్టితి; మాన్సన్‌= మానుకొనే; తలంచుట= 
తలంపు; కల్లినన్‌= కలిగితే; సమంచితముగన్‌= చక్కగా; భక్తిన్‌= భక్తితో; ఇచ్చుట= దానంచేయటం; కుశీలతన్‌= చెడ్డస్వభావంతో; 
మార్చుట= మార్చటం; నాకున్‌; హర్షభాసితయున్‌= సంతోషంతో తృప్తినివ్వటం; పరాభవవ్యథయున్‌= అవమాన బాధ; చేంత 
సుండీ= చేయటం సుమా!;= ఇదె= ఇదుగో; చాటి= ఎలుగెత్తి; చెప్పితిన్‌= చెప్పాను. 
తాత్పర్యం: నరకంలో ఉండాలన్న కోరిక లేకపోతే దానమైనా స్వదానమైనా నన్ను మార్చరు. సంతోషంగా నన్ను ఇస్తే 
నాకు చాలా ఆనందం కలిగించినట్టు. దుష్టస్వభావంతో ఆ దానాన్ని మారిస్తే, హరిస్తే నాకు అవమానం కలిగించినట్టు, 
ఇదే వినండి అంతవరకు ఎలుగెత్తి చెప్పుతున్నాను. 


విశేషం: ఉద్గీత= ఉత్‌ గీత= ఎలుగెత్తి చెప్పినదే. అతి ప్రాచీనకాలంలో భూమిపై ఎవరికీ హక్కుండేది కాదు. అంతా 
రాజాధీనంలోనే ఉండేది. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ ఆంగ్లేయులు (ప్రవేశపెట్టారు. ఈ గీతార్థం అతి (ప్రాచీనవ్యవస్థను చెప్పుతుంది. 
థి ౧ లు థి థి 


క. “విను' డుభయలోకముల మే । లొనరింతుం గీ డొకింతయును నిలువంగ నీ 
క నిరాసంబు నొనర్తును । నను నిచ్చిన నెట్టి దుర్దనములకు నైనన్‌.' 360 


274 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి; ననున్‌= నన్ను; ఇచ్చిన= ఇచ్చినటువంటి; ఎట్టి= ఎట్లాంటి; దుర్దనములకున్‌+ఐనన్‌= 
చెడ్డవారికైనను; ఉభయ లోకములన్‌= ఇహపరలోకముల యందును; మేలు+ఒనరింతున్‌= శుభములు కలుగ జేస్తాను; 
కీడు+ఒకింతయును= అశుభం ఏమాత్రమయినా; నిలువగనీయక= కలుగనీయక; నిరాసంబున్‌+ఒనర్తున్‌= నిరసిస్తాను. 


తాత్పర్యం: “వినండి. ఎట్టి దుర్మార్గులకైనా నన్ను ఇస్తే, నేను ఇహపరాలకు మేలు చేస్తాను. కీడు ఏమాత్రం 
కలుగకుండా నివారిస్తాను.” 


వ. అనియె 'నని యవ్వాక్యంబు లుపన్యసించి దేవవ్రతుం డన్నర దేవోత్తమునకు మటియుం జెప్పు; 'నవ్విషయంబున 

నింద్రుం డడుగ బృహస్పతి సెప్పిన వచనంబులు వినుము చెప్పెద. 361 
ప్రతిపదార్థం: అనియెన్‌; అని; ఆ+వాక్యంబులు= ఆ మాటలు; ఉపన్యసించి= వివరించి; దేవవ్రతుండు= భీష్ముడు; ఆ 
నరదేవ+ఉత్తమునకున్‌= ఆ రాజగ్రేష్టుడికి;ి మజియున్‌; చెప్పున్‌; ఆ+విషయంబునన్‌= ఆ సందర్భంగా; ఇంద్రుండు; అడుగన్‌; 
బృహస్పతి చెప్పిన; వచనంబులు= పలుకులు; వినుము= ఆలకించుము; చెప్పెదన్‌= చెప్పెదను. 
తాత్పర్యం: అని చెప్పినట్లు ఆ మాటలు భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. “ఆ విషయంలో ఇంద్రు డడిగితే 
బృహస్పతి చెప్పిన మాటలు ఉన్నాయి. వినుము చెప్పుతాను. 
ఆ. “భూమి రత్నగర్ణ పురుహూత! యటు గాన । కలుగు భూమిదాన కర్త యైన 

వాని కశ్వ హస్తి వనితాది సర్వ ర । త్నములు నిచ్చునట్టి యమితఫలము. 362 
ప్రతిపదార్థం: భూమి; రత్నగర్భ= రత్నాలు కడుపులో కలది (రత్నమంటే చెట్టూ; బొగ్లూ, పంటా అన్నీ రత్నాలే ధనాన్నిచ్చేవి 
కనుక); పురుహూత!= ఇంద్రా! అటుకాన= అట్టు కాబట్టి; భూమిదానకర్తఐన వానికిన్‌= భూమిని దానంచేసిన వాడికి; అశ్చ= 
గుర్రం; హస్తి= ఏనుగు; వనిత= (స్రీ; ఆది= మొదలైన; సర్వ= అన్ని; రత్నములు= మణులు; ఇచ్చునట్టి= దానం చేసినట్టి; 
అమిత= అధికమైన; ఫలము= ఫలితం; కలుగుతుంది. 
తాత్పర్యం: ఇంద్రా! భూదేవి రత్నగర్భ కాబట్టి భూదానం చేసినవాడికి గుర్రం, ఏనుగు, (స్రీ మొదలైన రత్నాలను 
ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. 
విశేషం: రాజనీతి శాస్త్రాలలో సప్తరత్నాలు చెప్పబడ్డాయి. అందులో కొన్ని ఈ పద్యంలో చెప్పబడ్డాయి. 

1 గుర్రం, 2.ఏనుగు, 3. (స్తీ= రాజశ్రీ, రాజు ఐశ్వర్యం. ఈ 7లో రత్నాలు. రథం, ధర్మచక్రం సేనాపతి. మంత్రి 

మొదలైనవి ఆ ఏడులో ఉన్నాయి. కనుకనే ఆది అని చెప్పబడినది. రాజు రాజ్యపాలనం చేయటానికి ఆధారాలు. 
క. వసుదాయిని యైన వసుధ । నొసంగి నతని( దన్న తన్న యొసగె ననుచు సం 

తసపడు భూతము లన్నియు | నసమానము భూమిదాన మమరాధిశా! 363 
ప్రతిపదార్థం: అమర= దేవతలకు; అధి+ఈశా!= పాలకుడా!; వసుదాయిని= బంగారాన్నిచ్చేది; ఐన; వసుధన్‌= నేలను 
(వసువును ధరించేది); ఒసంగిన= ఇచ్చిన; అతనిన్‌= అతడిని; తన్న తన్న= తనను, తననే; ఒసలౌన్‌= ఇచ్చెను; అనుచున్‌= 


అంటూ; భూతములు= పంచభూతాలు (ఆకాశం, అగ్ని, నిప్పు; నీరూ, నేల); అన్నియున్‌= అయిదూ; సంతసపడున్‌= 
సంతోషిస్తాయి; భూమిదానము; అసమానము= సాటిలేనిది. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 275 


తాత్సర్యం: దేవరాజా! వసుధ బంగారాన్నిస్తుంది. కనుక సకలభూతాలు తనను, తనను దానంచేశాడని చేసినవాడిని 
చూచి సంతోషిస్తాయి. 


విశేషం: పంచభూతాలలో భూమి అట్టడుగున ఉన్నది. దీనిలో మిగిలిన నాలుగు ఉన్నాయి. కనుక అవి సంతోషిస్తాయి. 


క. విను రాజులకు నవశ్యం । బును జేయ(గవలయు నధిక భూదానము; రా 
జనువా6 డఘముల కాకర | మనఘా! యది దక్కనొంట నది వ్యయ మగునే? 364 


ప్రతిపదార్థం: అనఘా; విను; రాజులకున్‌; అవశ్యంబును= తప్పక; భూదానమున్‌; చేయంగన్‌ వలయును= చేయాలి; రాజు; 
అనువాండు; అఘములకున్‌= పాపాలకు; ఆకరము= నిలయం, స్థానం; అది తక్కన్‌= భూదానం తప్పించి; ఒంటన్‌= 
మరొకదానితో; అది= ఆ పాపం; వ్యయము= నాశనం; అగునే= జొతుందా? కాదని భావం. 


తాత్సర్యం: అనఘా! రాజులకు భూదానం తప్పక చేయవలసిన విధి ఉన్నది. ఎందుకంటే రాజైనవాడు పాలనలో 
అనేక పాపాలు చేయవలసి వస్తుంది. అది పోవాలంటే భూదానమే మార్గం. 


విశేషం: రాజ్యాంతే నరకం (ధ్రువమ్‌ - రాజ్యపాలన చివర నరకం తప్పక కలుగుతుంది అని పెద్దలమాట. పరిపాలనలో 
ఎన్ని అధర్మాలైనా కలిగే అవకాశమున్నది కనుక ఆ సూక్తి పుట్టింది. అది పోగొట్టుకొనటానికి మార్గ మొక్క భూదానమే. ఆ 
రోజులలో కోశాగారంలో మిగిలిన ధనాన్ని ప్రజలకు పంచి ఇచ్చే అలవాటుండేది. హర్షుడు మొదలగువారిట్లా చేశారని చరిత్ర 
చెప్పుతున్నది. ప్రాచీన చక్రవర్తుల ధర్మపాలన కది గుర్తు. రాజు ప్రజలకు తండ్రి. ప్రజ అంటేనే సంతానమని అర్థం. తన 
సంతానాన్ని కాపాడుకొనవలసిన బాధ్యత తండ్రివంటి రాజుదే. కనుకనే రాజంటే ప్రజారంజనం, ఆనందం చేసేవాడని అర్థం. 
భారతం ఆ ధర్మచ[క్రవర్తి ఎట్టా ఉంటాడో చెప్పటానికే వ్రాయబడిన ఇతిహాసం. కనుకనే ధర్మరాజని భారత నాయకుడికి పేరు. 
కనుకనే ఇతడే ధర్మాలన్నిటికీ (శోతగా చేయబడ్డాడు. ఇదొక రాజ శిక్షణ. (ధర్మరాజు రాజధర్మ స్వరూపుడు). 


క. పూర్వదత్త యైన భూమి నెవ్వండు పుచ్చి । కొనియె, నతడు దనదు కులమువారి 

నిరువదొక్కతరము నరకవాసుల( జేయు । దాను నడుము గాంగ ధర్మనిరత! 365 
ప్రతిపదార్థం: ధర్మనిరత!= ధర్మమునందు నిష్టకలవాడా!, నిరంతరము ధర్మము నందు లగ్నమైన బుద్ది కలవాడా!; 
పూర్వదత్త+ఐన= పూర్వమే ఇవ్వబడిన; భూమినిన్‌; ఎవ్వండు; పుచ్చుకొనియెన్‌= తీసికొన్నాడో; అతండు; తనదు= తన; 


కులమువారిన్‌; ఇరువదొక్క తరమున్‌; నరకవాసులన్‌= నరకంలో నివసించేవారిగా; చేయున్‌= చేస్తాడు; తాను; నడుమ= 
కేంద్రం; కాగన్‌= కాగా. 


తాత్సర్యం: ముందిచ్చిన భూమిని తిరిగి ఎవ్వడు (గ్రహిస్తాడో తిరిగి తీసికొంటాడో వాడు తన కులంలో ఇరవైయొక్క 
తరాల వాళ్ళను నరకంలో పడేటట్లు చేస్తాడు. మహాపాపానికి తాను కేంద్రమౌతాడు. (ఈ పాపభారమంతా వాడే 
మోయాలి) 


క. మును దా విఫ్రున కిచ్చెద । నని భువి యీ కుండుకంటె నధికపు( బాపం 
బును నడుగ కిచ్చుటకు మిగి । లిన పుణ్యము నెందు నరయ లేవండ్రు బుధుల్‌." 366 


276 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మును= ముందుగా; తాన్‌= తాను; విప్రునకున్‌= బ్రాహ్మణుడికి; ఇచ్చెదన్‌= ఇస్తాను; అని; భువిన్‌=భూమిని; 
ఈక+ఉండు కంటెన్‌= ఇవ్వకుండా ఉండటం కంటే; అధికపు. బాపంబును= ఎక్కువ పాపం; అడుగక= అడగకుండానే; 
ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; మిగిలిన= మించిన; పుణ్యమున్‌; ఎందున్‌= ఎక్కడా; అరయన్‌= విచారిస్తే; బుధుల్‌= పండితులు; 
లేవు+అండ్రు= లేవని అంటారు. 


తాత్సర్యం: ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వకపోవటం కంటె మహాపాపం లేదు. అడక్కుండానే ఇచ్చినంత 
మహాపుణ్యమూ లేదు - అని పండితులంటారు.” 


వ. అనిన విని యజాతశత్రుండు సురనదీపుత్రుతో 'దానపరులయిన మానవులకు దాతవ్యంబులగువాని విశేషంబు 
లెటింగింపవే యనుటయు, నతం డన్న కనక పానీయ ప్రముఖంబులైన పదార్ధంబుల విశేషంబులు గల; వవి 
యెటింగించెద; నొక్కనాం డన్నంబు విషయం బైన దానంబు ప్రకారంబు. 367 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; అజాత= పుట్టని (లేని); శత్రుండు= శత్రువులు కలవాడు, ధర్మరాజు; సురనదీ= గంగా; 
పుత్రుతోన్‌= కొడుకుతో; దానపరులు= దానబుద్దికలవారు; అయిన; మానవులకున్‌= మనుష్యులకు; దాతవ్యంబులు+అగువాని= 
ఈయదగిన వాటియొక్క; విశేషంబులు= విశేషాలు; ఎటింగింపవే= తెలుపవే; అనుటయున్‌; అతండు= భీష్ముడు; అన్న= 
భోజనం; కనక= బంగారం; పానీయ= (త్రాగదగ్గవి; ప్రముఖంబులు= మొదలైన; పదార్థంబుల= వస్తువుల; విశేషంబులు; 
కలవు= ఉన్నాయి; అవి= వాటిని; ఎటింగించెదన్‌= చెప్పుతాను; ఒక్కనాండు= ఒక్కరోజు; అన్నంబు విషయంబు+ఐ= 
అన్నానికి సంబంధించిన; దానంబు (ప్రకారంబు= దానం పద్దతి. (తరువాతి పద్యంతో అన్వయం) 

తాత్సర్యం: చెప్పగా విని ధర్మరాజు భీష్ముడితో 'దానస్వభావం కలవారికి దానం చేయటానికి తగిన వస్తువు లేవి? 

వాటి విశేషాలు చెప్పుమని అడుగగా భీష్ముడంటున్నాడు. 'అన్నం, బంగారం, పానీయాలు మొదలైన పదార్థాల 

విశేషాలు ఉన్నాయి. వాటి సంగతి తరువాత చెప్పుతాను. 'ముందు ఒకరోజన్నదాన విషయం వినుము. 


క. ఏ నడుగ(గ నారదముని | మానితముగ జెప్పినట్టి మాటలు సువ్య 
క్తానూన వృత్తిం జెప్పెద । భూనాయక! యేక చిత్తమున విను వానిన్‌. 368 
ప్రతిపదార్థం: ఏను= నేను; అడుగంగన్‌= అడిగితే, నారదముని= నారదమహర్షి మానితముగన్‌= ఆదరంగా; చెప్పినట్టి 


మాటలు; సువ్యక్త= బాగా తెలిసేటట్టు; అనూన= అధికమైన; వృత్తిన్‌= బుద్దితో; చెప్పెదన్‌; భూనాయక!= భూమిపాలకుడా! 
ఏకచిత్తమునన్‌= ఏకా(గ్రబుద్దితో; వానిన్‌= వాటిని; విను= వినుము. 


తాత్సర్యం: నేనడిగితే నారదముని ఆదరబుద్దితో చెప్పిన మాట లున్నాయి. వాటిని స్పష్టపడేటట్టు చేయాలన్న 
« « a 

సంకల్పంతో రాజా! చెప్పుతున్నాను; ఏకాగ్రబుద్దితో వినుము. 

విశేషం: సమ్యక్‌ (శ్రవణం బుద్దదేవుడి అష్టాంగసూక్తులలో ఒకటి. గురువుల వాక్యాలను చక్కగా విని మననం చేసుకోవాలి. 


దానికే ఈ మాట. 


క. మునులును దివిజులు నన్నము । వినుతింతురు లోకతంత్రవిధి( గ్రతువులు ద 
క్కునుగల సర్వము నన్నం । బున నడచుం గాన యన్నము విశిష్ట మిలన్‌. 369 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 277 


ప్రతిపదార్థం: మునులును= మునులున్నూ; దివిజులున్‌= దేవతలున్నూ; అన్నమున్‌, వినుతింతురు= స్తుతిస్తారు; లోకతం[త్ర 
విధిన్‌= లోకయా(త్రా పద్దతిలో; క్రతువులు= యజ్ఞాలు; తక్కునుగల= మిగిలిన; సర్వమున్‌= సమస్తమూ; అన్నంబునన్‌= 
అన్నంతోనే; నడచున్‌= నడుస్తాయి; కాన= కాబట్టి; అన్నము; ఇలన్‌= లోకంలో; విశిష్టము= గొప్పది, 


తాత్సర్యం: దేవతలు, బుషులు అన్నాన్ని పొగడుతున్నారు. లోకయా(త్రలో యజ్ఞయాగాదులు మిగిలినవన్నీ అన్నంతోనే 
ప్రవర్తిస్తున్నాయి. కనుక అన్నంకంటె విశిష్టమైన దేదీ లేదు. 


విశేషం: వేదంలో అన్నం పరబ్రహ్మంగా స్తుతించబడింది. గీతలోనూ అన్నంనుండి సకల భూతాలు పుట్టుతున్నాయని 
చెప్పబడ్డ ది. “అన్నాద్భవంతి భూతాని - 3.14. నేటి వేదవేత్తలు అన్నము అంటే పదార్థ జగత్తు= భూదేవి అంటున్నారు. 


ఆ. అన్నదాన సదృశ మగు దాన మెందు నె । న్నండును లేదు గావునను విధేయ 
మన్నదాన మధిక యత్నపూతంబుగాం । బూని దానిచేత పుణ్యతమము. 370 


ప్రతిపదార్థం: అన్నదాన సదృశము= అన్నదానంతో సమానము; అగు= అయిన; దానము; ఎందున్‌= ఎక్కడా; ఎన్నండును= 
ఎప్పుడు; లేదు; కావునను= కాబట్టి; అన్నదానము; విధేయము= విధిగా చేయదగింది; అధికయత్న= మిక్కిలి (ప్రయత్న; 
పూతంబుగాన్‌= పవిత్రంగా; పూని= పూనుకొని; దానిచేత= అన్నదానం చేయటం; పుణ్యతమము= మిక్కిలిపుణ్యం. 


తాత్సర్యం: అన్నదానంతో సమానమైనది లేదు. కనుక అది తప్పక చేయదగింది. ఎక్కువ ప్రయత్నంతో నైనా సరే 
పవిత్రంగా చేయటం ఎక్కువ పుణ్యమిస్తుంది. 


సీ. ప్రాణంబులకు విధారక మన్న మింటి జ | నంబుల కుడిగి యైనను సుభక్తి 
నతిథికి. బెట్టుట యధిక పుణ్యము శ్రాంతు । వృద్దు( దాపసు బాలు వికలు వనిత 
గడపంగా దాశలి గదిరి యర్దించిన । గృహమేధి కవమతి గినుక దగదు 
కాలంబుతో. గుక్క మాలండు దుదిగా(గ । నాణశొని వచ్చిన ననుగుణముగ 


ఆ. నాచరింపవలయు నాహార కల్పన । మునుల దేవ పితృ సముత్క రముల 
నన్నదాన విధుల నాదరంబుగ( బ్రియ । మొంద. జేంతంబోల వొండు విధులు. 371 


ప్రతిపదార్థం: (ప్రాణంబులకున్‌= (ప్రాణాలకు; విధారకము= చక్కని ధారకము, ధరింపచేసేది; అన్నము; ఇంటి జనంబులకున్‌= 
ఇంట్లోని మనుష్యులకు; ఉడిగి ఐననున్‌= మానుకొనైనా; సుభక్తిన్‌= మంచిభక్తితో; అతిథికిన్‌= తిథిలేకవచ్చేవాడికి; పెట్టుట; 
అధిక= పెద్ద; పుణ్యము= పవిత్రం; (శ్రాంతున్‌= అలసిపోయినవాడిని; వృద్దున్‌= ముసలివాడినీ; తాపసున్‌= తపస్సు చేసికొనేవాడినీ; 
బాలున్‌= పసివాడినీ; వికలున్‌= అంగలోపం కలవాడినీ; వనితన్‌= (స్త్రీనీ; ఆకలి కదిరి= ఆకలి వేసి; అర్జించినన్‌= అర్థిస్తే; 
కడపన్‌ కాదు= పెట్టకుండా (త్రోసివేయరాదు; గృహమేథికిన్‌= గృహస్టుకు; అవమతి= అవమానము; కినుక= కోపం; తగదు= 
యుక్తం కాదు; ఆం కొనివచ్చినన్‌= ఆకలితో వస్తే; కాలంబుతోన్‌= సకాలంలో; కుక్క; మాలండు; తుదిగాగన్‌= చివరకాగా; 
అనుగుణముగన్‌= తగినట్టుగా; ఆహారకల్పన= భోజన సదుపాయం; ఆచరింప వలయున్‌= సమకూర్చాలి; మునులన్‌= 
బుషులను; దేవ= దేవతలను; పిత్ససముత్కరములన్‌= పితృదేవతా సమూహాన్ని; ఆదరంబుగన్‌= భక్తితో; అన్నదాన విధులన్‌= 
అన్నం పెట్టటంతో; పియము= సంతోషం; ఒందన్‌= పొందేటట్టు; చేంతన్‌= చేయటాన్ని; ఒండు= మరొక; విధులు= కర్మలు; 
పోలవు= సరికావు, సాటికావు. 


278 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అన్నం ప్రాణధారకం కనుక ఇంట్లో వాళ్ళకు మానుకొనైనా అతిథులకు పెట్టటం పుణ్యం. అందులోనూ 
అలసినవాడు, (స్త్రీ, బాలుడు, అంగవైకల్యం కలవాడు, ముసలి, తాపసి అయినవారి నసలే కాదనకూడదు. ఆకలితో 
వచ్చిన కుక్కను, మాలవాడిని గృహస్థు అన్నదానంతో తగినట్టు ఆదరించాలి. అవమానించడం, కోపగించడం 
కూడదు. మునులు, పితృదేవతలు, దేవతలు - వీరిని అన్నదానంతో సంతోషపెట్టటం ్రేష్టకర్మ. 


విశేషం: ధారకమన్నమాటను మన మీనాటికీ ఇట్లాగే వాడుతున్నాము. “ధారకమేమీ లోపలకు పోవటంలేదు” రోగిని చూచి 
అనేమాట ధారకమంటే; ప్రాణాన్ని నిలబెట్టేది. 
కుక్క, మాలడు - “శని చైవశ్వపాకేచ పండితాస్సమదర్శినః”' అని గీత. పండితులంటే ఉత్తములతో పాటు, 

కుక్కనూ, మాలనూ, సమానంగా చూచేవాడని అర్థం. 
క, కులమును, విద్యయు, వృత్తము | నలఘుమతీ! యన్న మిడుటకై యడుగంగా 

వలవదు; విప్రుని నాదర । మలరంగా నిడుట లెస్స యడిగిన మాత్రన్‌.' 372 
ప్రతిపదార్థం: అలఘుమతీ!= గొప్ప మనసు కలవాడా!; కులమున్‌= ఉత్తమకులం; విద్యయున్‌= చదువూ (సంస్కారాన్ని 
పెంచేది); వృత్తమున్‌= నడవడిక; అన్నమున్‌; ఇడుటకై= పెట్టటానికి; అడుగంగాన్‌ వలవదు= అడగకూడదు; ఆదరము= 
ఆదరణ; అలరంగాన్‌= వికసించగా; విప్రునిన్‌= బ్రాహ్మణుడికి; అన్నము; అడిగిన మా(త్రన్‌= అడిగినంత మాత్రంతోనే; 
ఇడుట= పెట్టటం; లెస్స= గొప్ప. 
తాత్సర్యం: పెద్దమనసు కలవాడా! అన్నం పెట్టటానికి కులము, విద్యా, నడవడిక అడగరాదు. బ్రాహ్మణుడు అన్నం 


కావాలంటే చాలు. ఆదరపూర్వకంగా పెట్టాలి." 

విశేషం: అలఘుమతీ!= సంబోధన గీతలోని పండితశబ్దాన్ని తాకేది; సమదర్శనం కలవాడని భావం. 

వ. అని వెండియు. 373 
తాత్సర్యం: అని ఇంకా. 


తే. అజుండు కల్పాదియం దన్న మమృత మనియె । నన్న హాని బలాధికు నైన దుర్ద 

లాత్ముంగాం జేయుం గావున నన్న భుక్తి । సకలధాతు వృద్దికినయి జనము గోరు.” 374 
ప్రతిపదార్థం: అజుండు= జన్మలేనివాడు (మనిషివలె పుట్టేవాడు కాడు) (బ్రహ్మ; కల్ప+ఆది+అందున్‌= సృష్టికి మొదలునందు; 
అన్నము; అమృతము= మృతిలేనిది; అనియెన్‌; అన్నహాని= అన్నంలేకపోవటం; బల+అధికున్‌= అధికబలం కలవాడిని; 
ఐనన్‌=అయినా; దుర్చల+ఆత్ముంగాన్‌= బలహీనుడిగా; చేయున్‌= చేస్తుంది; కావునన్‌= కాబట్టి; అన్నభుక్తి= అన్నం తినటం; 
సకలధాతు= అన్ని ధాతువుల; వృద్ధికిన్‌*అయి= పెరుగుదల కొరకు; జనము= (ప్రజ; కోరున్‌= కోరుకొంటుంది. 
తాత్సర్యం: సృష్టి ప్రారంభంలో (బ్రహ్మ అన్నం అమృతమని చెప్పాడు. కనుకనే అన్నంలేనివా డెంత బలంకలవా 
డయినా బలహీను డౌతున్నాడు. ఎందుకంటే అన్నం సప్తధాతువులను పోషిస్తుంది కనుక. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 279 


విశేషం: అమృతశబ్దం వేదంలో పరబ్రహ్మ అన్న అర్థంలో ఉన్నది. లోకం మృత్యువనీ, తత్త్యం అమృతమనీ చెప్పబడింది. 
కనుకనే అన్నం తినకపోతే ఎంత బలం కలవాడయినా బలహీనపడుతున్నాడు. శరీరం సప్త ధాతువులతో నిర్మితమైనది. వస, 
నెత్తురు, మాంసం, మేదస్సు, ఎముక, మజ్జ, వీర్యం - అనేవి సప్తధాతువులు. 
క. అని యతండు వల్కెననియును । విని యన్నము సవినయముగ విప్రాదులకున్‌ 

మనుజేశ! యిడుదు నీవును । మన మలరంగంబెట్టుమో సమస్త జనులకున్‌. 375 
ప్రతిపదార్థం: అని; అతండు= బ్రహ్మ; పల్కెన్‌= చెప్పాడు; అనియును విని; సవినయముగన్‌= వినయంతో; విప్ర+ఆదులకున్‌= 
బ్రాహ్మణులు మొదలైనవారికి; అన్నమున్‌; మనుజ+ఈశ= రాజా! ఇడుదు= పెడుతున్నావు; నీవునున్‌= నీవు కూడా; 
ఇడుదు= పెడుతున్నావు; సమస్తజనులకున్‌= మనుషులందరకూ; మనము= మనస్సు; అలరంగన్‌= సంతోషంతో వికసించేటట్లు; 
పెట్టుమీ!= పెట్టవయ్యా! 
తాత్సర్యం: అని నారదుడు చెప్పిన మాట విని నీవున్నూ ధర్మరాజా! బ్రాహ్మణులు మొదలైనవారికి అన్నం 
సవినయంగా పెట్టుతున్నావు. కాని, అందరికీ అట్లాగే పెట్టుము. 

యు ౧ యు 

ఆ. అన్న మిడిన మణిమయావాసశయ్యాస । నములు నమృత భోజనంబు హృద్య 

మాల్య లేపనములు మహనీయ మహిళాను | భవము. జిరతనొందు దివమునందు.' 376 
ప్రతిపదార్థం: అన్నము; ఇడినన్‌= పెట్టితే; మణిమయ+ఆవాస= మణులతో చేసిన సౌధం; శయ్యా= మణులతో చేసిన 
మంచం; ఆసనములు= సింహాసనములు; అమృత భోజనంబు= అమృతంతో సమానమైన అన్నం; హృద్య= మదికింపైన; 
మాల్య= పూలదండలు; లేపనములు= గంధం మొదలైన పూతలు; మహనీయ= మహత్తర; మహిళా+అనుభవమున్‌= (స్త్రీలతో 
పొందే అనుభవం; దివము నందున్‌= స్వర్గంలో; చిరతన్‌= చిరకాలం; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: అన్నదానం వలన స్వర్గసుఖాలు లభిస్తాయి. అవెట్లా ఉంటాయి? అంటే - మణిసౌధాలలో నివసించటం, 
రత్నాల మంచాలపై శయనించటం, రత్నాల సింహాసనాలపై కూర్చొనటం, మదికింపైన పూలదండలతో, గంధం 
పూతలతో మహత్తరమైన అప్పురసలను అనుభవించటం - ఇవి చిరకాలం లభిస్తాయి.” 


విశేషం: ఈ ఫలాలు శ్రోత కాసక్తి కలిగించే లౌకిక సుఖాలు లేదా స్వర్గసుఖాలు. ఇది పురాణకథా పద్దతి. 


నక్షత్రదాన మహిమాతిశయ నిరూపణము (సం.13-63-1) 


వ. అనిన విని యుధిష్టిరుండు 'నక్షత్ర విషయంబులైన దానంబుల తెటింగెలింగింపవే యనుటయు 'నిట్లు దేవకీదేవి 
యడుగ నన్నారీరత్నంబునకు నారదుండు సెప్పిన వాక్యంబుల యర్ధంబు లుపన్యసించెద నాకర్ణింపుము.'377 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; యుధిష్టిరుండు= ధర్మరాజు; నక్షత్ర విషయంబులు+ఐన= నక్షత్రం దృష్టిగా గల; దానంబుల= 
దానాల; తెజింగు+ఎణింగింపవే= విధానం తెలియజేయవే; అనుటయున్‌= అనగా; ఇట్టు; దేవకీదేవి; అడుగన్‌; ఆ+ 
నారీరత్నంబునకున్‌= స్రీరత్నానికి, - మహాత్మురాలైన స్త్రీకి; (ఎందుకంటే శ్రీకృష్ణుడికి కన్నతల్లి కనుక); నారదుండు; చెప్పిన= 
విశదీకరించిన; వాక్యంబుల+అర్థంబులు= మాటల తాత్సర్యం; ఉపన్యసించెదన్‌= వినిపిస్తాను; ఆకర్లింపుము= ఆలకించుము. 


280 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: యుధిస్టిరు డన్నాడు భీష్ముడితో 'ఏ నక్షత్రంలో ఏ దానం చేస్తే పుణ్యమో చెప్పుము" అని. భీష్ము 
డన్నాడు 'దేవకీదేవి ఇట్లాగే అడిగితే నారదమహర్షి వివరించిన తాత్పర్యం చెప్పుతాను వినుము. 


విశేషం: నారదుడు - ప్రతికథలో వస్తాడు. చివరకు మొన్న మొన్నటి త్యాగరాజస్వామికి సంగీత (గ్రంథాన్నిచ్చి (ప్రేరణ 
కలిగించినాడు కదా! దీని కర్ణమేమిటి? అంటే నారదుడు దివ్యజ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అజ్ఞానం (ప్రతిమనిషిలోనూ 
ఉంటుంది. నిద్రపోయేదాన్ని కొందరు మేల్కొలుపుకొంటే కొందరు నిద్రపోతారు. ఆ జ్ఞానవృద్దుడు తెల్లనివాడు, వీణవాయించేవాడు. 
వీణ- నాదమాధుర్య సంకేతం - యోగభాషలో వెన్నుపాము. దానిలో నిద్రించే శక్తి యోగాభ్యాసంతో మేల్కొల్పబడగలిగితే 
ఆ శక్తి నిద్రలేస్తూ చేసే నాదమాధుర్యం వీణ. కనుక నారదుడికి చావు, పుట్టుకలు లేవు. నీలో ఉన్న జ్ఞానాని కతడు సంకేతం. 


ప్రతిచోట యుధిష్టురుడనే కవి వాడటం గమనించాం. రెండు రకాల యుద్దాలున్నట్టు భారతమే చెప్పింది. 
1. రాజులు చేసేది, ఇక్కడ శత్రువు బైటివాడు. 


2. తనపై తాను చేసికొనేది. ఇక్కడ శత్రువులు - కామ, (క్రోధాదులు. తనకు శత్రువు తానే. ఇది అంతర్యుద్దం. 
అది మిధ్యాయుద్దమట. ఇవి తథ్య యుద్ధములు. తిక్కనగారన్న మాటలే. మొదటిది (స్తీపర్వంలో ముగిసి రెండవది శాంతిపర్వంతో 
ఆరంభమైనది. దీనిలోనూ జయం సాధించినవాడే ధర్మచ[క్రవర్తి అని భారతీయ రాజధర్మం చెప్పుతున్నది. యుదిస్టిరు డంటే 
ఈ అంతర్యుద్ధంలో ఉన్న వీరుడని తాత్పర్యం. 


సీ. కార్తె. బాయస మబ్దగర్భునితార మా | షములు మాంసమ్ము నంజంగ గలుగు 
నన్నంబు శశితారయందు గోవార్డ న । దితి తారం బులగంబు దీపుగలయు 
నట్టులు గురుతార నధిప ! సువర్ణమా । శ్లేష రూష్యము మఖ జిల్లు నుప్పు 
తిలలు భగుం డధిదేవత యగు తార. । జెటికు( దేనియ నుపాసిక్త మైన 


తే. భక్త ముత్తరఫల్లుని బాలతోడ । పొష్టికాన్నంబు రవితార సకరిరథము 
చిత్తనాండు శ్రీగంధపు( జెక్క స్వాతి. । దనకు బ్రియమైన యది మేలు దానమునకు. 378 


ప్రతిపదార్థం: కార్తెన్‌= కార్తెలో - కృత్తికా నక్షత్రంలో; పాయసము= పాలతో చేసిన అన్నం, క్షీరాన్నం; అబ్బగర్భునితారన్‌= 
బ్రహ్మఅధిదేవతగల నక్షత్రంలో; మాషములు= మినుములు; శశితారయందున్‌= చంద్ర నక్షత్రంలో; మాంసమ్ము; నంజంగన్‌+ 
కలుగు అన్నంబు= నంజుకొనటానికి వీలైన అన్నం; ఆర్హన్‌= ఆర్లా నక్షత్రంలో; గోవు; అదితితారన్‌= అదితి నక్షత్రంలో; 
తీపుగలయునట్టులు= తీపికలిసే విధమైన; పులగంబు= పులగం అన్నం; అధిప!= రాజా!; గురుతారన్‌= బృహస్పతి నక్షత్రంలో; 
సువర్లము= బంగారం; ఆక్షేషన్‌= ఆశ్రేష నక్షత్రంలో; రూప్యము= వెండి; ఉప్పు; తిలలున్‌= నువ్వులు; మఖన్‌= మఖా 
నక్షత్రంలో; చెల్లున్‌= తగును; భగుండు= సూర్యుడు; అధి దేవతయగు తారన్‌= అధిదేవతగా కల నక్షత్రంలో; చెజుకు( 
దేనియ= చెజకు రసం (లేదా చెజకురసం తేనెతో కలిపి); ఉపాసిక్తము= చక్కగా తడిసిన; భక్తము= అన్నం; ఉత్తర ఫల్నునిన్‌= 
ఉత్తర ఫల్నునీ నక్షత్రంలో; పాలతోడన్‌; పౌష్టికాన్నంబు; రవితారన్‌= సూర్యదేవతా నక్షత్రంలో, స+కరి+రథము= ఏనుగుతోపాటుగా 
రథం; చిత్తనాండు= చిత్తా నక్షత్రంలో; శ్రీగంధపుజెక్క= మంచి గంధంచెక్క; స్వాతిన్‌= స్వాతిలో; తనకున్‌; ప్రియమైనఅది= 
ఏది ఇష్టమో అదీ; దానమునకున్‌; మేలు= మంచిది. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 281 


తాత్సర్యం: కార్తెలో పాయసం, (బ్రహ్మఅధిదేవతగాకల నక్షత్రంలో మినుములు, చం(ద్రతారలో మాంసాన్నం, 
ఆ(ర్రలో ఆవూ, అదితిలో తీయని పులగం; బృహస్పతి నక్షత్రంలో బంగారం, ఆశ్లేషలో వెండి, మఖలో ఉప్పు, 
నువ్వులు, భగునితారలో చెజకు రసంతో నిండిన అన్నం, ఉత్తర ఫల్లునిలో పాలతో వండిన పౌష్టికాన్నం; సూర్య 
నక్షత్రంలో ఏనుగూ,రథం, చిత్తలో మంచి గంధపు చెక్క; స్వాతిలో తనకిష్టమైన దేదో అది దానానికి మంచిది. 


విశేషం: ఈ పద్యంలో ఉన్న నక్షత్రాలను ఈక్రింది విధంగా గుర్తించాలి. 


అబ్జ్బగర్భునితార - (అభిబిత్తు లేదా) రోహిణి 
శశితార - మృగశిర 

అదితితార - పునర్వసు 

గురుతార - పుష్యమి. 

భగుండధిదేవత అగుతార - హస్త 


సీ. అనఘ! విశాఖ నె ద్దనురాధ( బైచీర । విను జ్యేష్ట దగ గటివేము గూర్చి 
ముల్లంగి మూల సన్మూలఫలంబు( బూ । ర్వాషాఢం బెరు వుత్తరాఖ్య యైన 
యాషాడ మాక్షికార్హ్రాన్నంబు హరివసు | జలతారకముల6 గంబళము గుజ్జు 
లమరిన బండియు యవలు. బూర్వోత్తరా । భాద్ర పాష్టాశ్వినీ భరణులందుల 


తే. గ్రొవ్వుగల మేక నంజుడు గొటియ యెటిచి | కంచుకుండతో మొద వశ్వకలిత శకట 
మతుల తిలధేను లీ బాడి; యఖిలతార । కముల నీగులు నూర్జ్వలోకముల( జేయు.” 379 


ప్రతిపదార్థం: అనఘ! విను; విశాఖన్‌= విశాఖలో; ఎద్దు; అనురాధన్‌= ఆ నక్షత్రంలో; పై చీర= పైన వేసికొనే పంచె; జ్యేష్టన్‌= 
జ్యేష్టలో; తగన్‌= ఒప్పిదముగా; కటివేము= కరివేప; కూర్చి= చేసిన, ముల్లంగి; మూలన్‌= మూలానక్షత్రంలో; సన్మూల= 
మంచివేరు; ఫలంబు= పండు; పూర్వాషాఢన్‌= పూర్యాషాఢలో; పెరువు= పెరుగు; ఉత్తర+ఆఖ్య= ఉత్తర పేరుగల; ఆషాఢన్‌= 
ఆషాఢలో; ఉత్తరాషాఢలో; మాక్షిక= తేనెతో; ఆ(ర్ట= తడిసిన; అన్నంబు; హరి= విష్ణు; వసు= అష్టవసువులు; జల= నీరు - 
ఈ మూడు దేవతలుగాగల; తారకములన్‌= నక్షత్రాలలో వరుసగా; కంబళము= గొర్రె ఉన్నితో నేసిన దుప్పటి (- విష్ణు 
నక్షత్రంలో;) గుజ్జులు= వసికొయ్యలు; అమరిన= ఏర్పాటైన; బండియున్‌; (వసు నక్షత్రంలో;) యవలున్‌= ధాన్య విశేషం 
(జలతారకలో); పూర్వ+ఉత్తరా భాద్రన్‌; పౌష్ణ అశ్వినీ, భరణులందున్‌= ఈ నక్షత్రాలలో వరుసగా; (కొవ్వుగల మేక నంజుడు= 
కొవ్వు పట్టిన మేక మాంసం (పూర్వాభాద్రలో దానంచేయాలి); గొజియయెజుచి= గొర్రెమాంసం (ఉత్తరాభాద్రలో); కంచుకుండతోన్‌= 
పూర్వాభాద్ర ఉత్తరాభాద్రలలో మట్టికుండ కాకుండా కంచుతో చేసిన కుండతోపాటుగా; మొదవు= ఆవు (పౌష్టంలో); అశృకలిత= 
గుర్రంతో కూడిన; శకటము= బండి (అశ్వినిలో); అతులితిలధేనులు= సాటిలేని నువ్వులు; ఆవులు (భరణిలో); ఈన్‌= 
ఇవ్వటం; పాడి= న్యాయం; అఖిల= సమస్త; తారకములన్‌= నక్షత్రాలలో; ఈగులు= దానాలు; ఊర్ల లోకములన్‌= పైలోకాలను; 
చేయున్‌= కలిగిస్తాయి. 


తాత్సర్యం: పుణ్యాత్ముడా! విశాఖలో ఎద్దును, అనూరాధలో ఉత్తరీయం, పై కండువా, జ్యేష్టలో కరివేపాకుతో కూడిన 
ముల్లంగి, మూలానక్షత్రంలో మంచి వేరుగల పండు, పూర్వాషాఢలో పెరుగు, ఉత్తరాషాఢలో తేనెతో తడిసిన అన్నం, 
శ్రవణంలో కంబళి, ధనిష్టలో వసికొయ్యలుగల బండి, శతభిషంలో యవలు, పూర్వాభాద్రలో (క్రొవ్విన మేకనంజుడు, 


282 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉత్తరాభాద్రలో గొ(రైమాంసం, రేవతిలో కంచుకుండతో ఆవు, అశ్వినిలో గుర్రపుబండి, భరణిలో మేలైన నువ్వులు, 
ఆవులు దానం చేయటం మేలు. అన్ని నక్షత్రదానాలూ సద్గతులను కలిగిస్తాయి.” 


వ. అని యెలింగించి యమ్మానవపతితో నమ్మాననీయుండిట్లనియె. 380 


ప్రతిపదార్థం: అని; ఎజింగించి= తెలిపి; ఆ+మానవపతితోన్‌= ఆ రాజుతో; ఆ+మాననీయుండు= గౌరవించదగినవాడు; 


తాత్సర్యం: అని తెలిసి రాజుతో ఆ మాననీయుడు ఈ విధంగా ప్రసంగం కొనసాగించాడు. 
క. “అలఘుతర సకల కామ్యం । బుల నిచ్చినయట్టి మహిత పుణ్యంబై తా 
వెలు6గు6 గనక మిచ్చుట యని । పలికెం గర్మజ్ఞు( డత్రి పరహితచరితా! 381 


ప్రతిపదార్థం: పరహిత= ఇతరుల మేలు కోరే; చరితా!= నడవడి కలవాడా!; అలఘుతర= మిక్కిలి గొప్ప; సకల= సమస్త; 


కామ్యంబులను= కోరికలను; ఇచ్చినఅట్టి= ఇచ్చునట్టి, ఇవ్వగల; మహిత= మహత్తర; పుణ్యంబు+ఐ= పుణ్యంకలదై; తాన్‌: 
వెలుగున్‌= (ప్రకాశిస్తుంది; కనకము= బంగారం; ఇచ్చుట= ఇవ్వటం; అని; కర్మజ్ఞ(డు= వేద కర్మలు (దాన విధులు) తెలిసిన; 
అ(త్రి= అత్రిమహాముని; పలికెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇతరుల మేలుకొరకు జీవించేవాడా! చాలా గొప్పకోరికలను తీర్చగలిగేదీ, పుణ్యమైనదీ, బంగారు 
దానమని అత్రి మహర్షి చెప్పాడు. 


తే. కనక మాయుఃప్రదంబు, పావనము, భావ । శుద్ది నొనరించు దాతకు; సువ్రతమున 

వేడ్కతో దాని నిచ్చుట వేటి పొగడ । నేల? యనియె హరిశ్చంద్ర. డిద్ధతేజ! 382 
ప్రతిపదార్థం: ఇద్ద= (ప్రకాశించే; తేజ!= క్షాత్ర తేజస్సు కలవాడా!; దాతకున్‌= దానం చేసినవాడికి; కనకము= బంగారం; 
ఆయుఃప్రదంబు= ఆయుస్సు నిచ్చేది; పావనము= పవిత్రం; భావశుద్దిన్‌= చిత్త నైర్మల్యాన్ని; ఒనరించున్‌= కలిగిస్తుంది; 
హరిశ్చంద్రుండు; సువ్రతమునన్‌= మంచి వ్రతంలో; వేడ్కతోన్‌= వేడుకతో; దానిన్‌= బంగారం; ఇచ్చుట; వేజ= వేరే; పొగడన్‌ 
ఏల= ఎందుకు (ప్రశంసించాలి; (అని) అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: (ప్రకాశించు తేజస్సు కలవాడా! హరిశ్చం|ద్రు డిట్లా అన్నాడు. బంగారం దాతకు ఆయుస్సు నిస్తుంది. 
మనస్సును నిష్కల్మషం చేస్తుంది. ఏదైన మంచివ్రతం చేసే సమయంలో దానిని ఇవ్వటం చాలా మంచిదని వేరే 
చెప్పటం దేనికి?" 


క. పానీయదాన ముత్తమ । దానం బని యఖిల ధర్మతత్త్వ దృఢ పరి 

జ్ఞానానూనుం డగు మను । మానవపతి సెప్పె నృపసమాజ వరేణ్యా! 383 
ప్రతిపదార్థం: నృప సమాజ= రాజసమూహంలో; వరేణ్యా!= గొప్పవాడా!; అఖిల= సమస్త; ధర్మతత్త్య= ధర్మరహస్య; దృఢ= 
గట్టి; పరిజ్ఞాన= చక్కని జ్ఞానంతో; అనూనుండు= గొప్పవాడు; అగు= ఐన; మను మానవపతి= మనువన్న రాజు (మానవులకు 
పాలకుడు); పానీయదానము= (త్రాగదగినది, దానంచేయుట; ఉత్తమ= గొప్ప; దానంబు; అని చెప్పెన్‌= అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 283 


తాత్సర్యం: ఓయీ! రాజక్రేష్ణుడా! సకలమానవ లోకానికి ఆద్యుడైన మనువు సమస్త ధర్మ రహస్యాలను గట్టిగా 
తెలిసిన గొప్పవాడు. ఆయన అన్నాడు - “త్రాగటానికి చేసేదానం ఉత్తమదానిమని. 


విశేషం: మను శబ్దంనుండి మానవ శబ్ద మేర్చడింది. - ఆంగ్లంలో మాన్‌ కూడా ఇదే. సకల మానవులకు ఆద్యుడైనవాడు 
మనువు. మానవజాతి కాయన మూలపురుషుడు. ఆయన వ్రాసిందే మనుస్మృతి. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో సకల 
ధర్మాల కదే ప్రమాణం. అది జర్మన్‌ భాషలోనికి అనువదించబడింది. 


క. కావున జెటువులు నూతులు । బావులు. గొల(కులును నెపుడు. బౌరవవర్యా! 
కావింపవలయు; నవి గడు6 । బావనములు పుణ్యలోక భాగిత నిచ్చున్‌. 384 


ప్రతిపదార్థం: పౌరవవర్యా!= పురువంశంలో శ్రేష్టుడా!; కావునన్‌= కాబట్టి; చెణువులు; నూతులున్‌= చేదుడుబావులు; 
బావులున్‌= రాతి కట్టడంగల దిగుడుబావులు; కొలంకులునున్‌= కోనేళ్లు; ఎపుడున్‌= ఎల్లప్పుడు; కావింపవలయున్‌= నిర్మించాలి; 
అవి; కడున్‌= మిక్కిలి; పావనములు= పవిత్రాలు; పుణ్యలోక= స్వర్గలోకంలో; భాగితన్‌ ఇచ్చున్‌= నివసించే అర్హతనిస్తాయి. 


తాత్పర్యం: చెరువులు, కొలనులు, నూతులు, బావులు (త్రవ్వించటం మంచిపని. స్వర్గలోక నివాసాన్ని కలిగించే ఈ 
పనులు దానకర్మలలో పవిత్రమైనవి. 


విశేషం: నూయి= ఇది చిన్న నీటి చెలమగుంట. బావి= పెద్ద నుయ్యి, (వాపీ సంస్కృతం, బావి వెలుగు); కొలను= చిన్న 
నీటి గుంట; చెజువు= పెద్ద కొలను; కొలను (ఏకవచనం) - కొలకులు, (బహువచనం.) 

సప్త సంతానాలలో చెరువులు, బావులు (త్రవ్వించటం ఒకటి. నేటికీ రాయలసీమవంటి ప్రాంతాలలో పూర్వపు రాజులు 
త్రవ్వించిన చెరువులే వీటి కాధారం. నడక ప్రయాణంగాకల రోజులలో అట్లాగే బండ్లపై పోయే రోజులలో దారి (ప్రక్క చెట్టు, 
బావీ ఏర్పాటు చేయటం గొప్ప పుణ్య కర్మగా భావించబడేది. ఎండన పడి వచ్చిన బాటసారి, బండి, ఎడ్డు, నీళ్ళుత్రాగి, సేదదీరి 
పోయేవి. ఒక మనిషికి, జంతువుకు, పిట్టకు, నీరు పోయటం కంటె గొప్ప మానవ సేవ ఏముంటుంది? ఈ నాటికీ ఇది మనం 
నేర్చుకొనదగిందే కదా! పట్టణాలలో కొళాయిలు వచ్చాక బాటసారికి నీరిచ్చేవారికి కరువైన దంటే ఆ దుస్థితి నేమనాలి. 


మనకంటె నాటి మానవుడు మానవధర్మవేత్త అనటాని కిదే సాక్ష్యం కదా! 
క. అనఘా! యెవ్వని కావిం । చిన సలిలాశయమునందు( జెలంగుచు గోవుల్‌ 

గొను నీ రాతని వంశం । బున కవి గావించు నూర్జ్వ భువన ప్రాప్తిన్‌. 385 
ప్రతిపదార్థం: అనఘా= పుణ్యాత్ముడా!; ఎవ్వని= ఎవడియొక్క; కావించిన= నిర్మించిన; సలిల+ఆశయము+అందున్‌= నీటి 
నిలయం, చెరువులు మొదలగువాటియందు; గోవుల్‌= ఆవులు; చెలంగున్‌= ఆటలాడుతూ; నీరున్‌= నీటిని; కొనున్‌= 
త్రాగునో, గ్రహిస్తాయో; ఆతని= అతడి యొక్క; వంశంబునకున్‌= కులానికి; అవి= ఆవులు; ఊర్థ్యభువన= సైలోకాలయొక్క; 
ప్రాప్తిన్‌= పొందుటను; కావించున్‌= కలిగిస్తాయి. 
తాత్సర్యం: నాయనా! ఎవడు (త్రవ్వించిన చెరువులు మొదలైన జలాశయాల్లో ఆవులు కేరింతలుగొడుతూ నీరు 
(త్రాగుతాయో వాడి కులాని కవి స్వర్ణాన్నిస్తాయి. 
విశేషం: గోలోకమని పద్నాలుగు లోకాలలో ఒకటి. దానికథ హరివంశంలో మనోహరంగా ఉన్నది. గోవు అంటే వెలుగు 
కిరణం. గోపతి= సూర్యుడు (కృష్ణుడు). చీకటిలోనుండి వెలుగురావటమే సృష్టి. (ప్రళయం చీకటి.) కనుక గోవు అంటే విశ్వం. 


284 శ్రీమదాంధ్ర మహాభారతము 


(భూమి). సకల చరాచర జీవరాశికీ అది తల్లివంటిది. గోవు అంటే కదిలేది; జగత్తు అన్నా కదిలేదనే అర్థం. కదలిక ప్రాణి 
లక్షణం. మృత్యు లక్షణం అచేతనత్వం. ఇందుకని మనకు గోవు పూజింపదగింది. 


తే. ఆశలేక యెవ్వాని జలాశయమున । మండు వేసవి యందును మనుజకోటి 

యవబభృథస్నాన పానంబు లాచరించు | నతండు వొందండు వివిధ దుర్గాది గతులు. 386 
ప్రతిపదార్థం: ఆ(క లేక= అడ్డం లేకుండా; ఎవ్యాని= ఎవనియొక్క; జల+ఆశయమునన్‌= నీటికి నిధిఅయిన చెరువులు 
మొదలగు వాటిలో; మండు వేసవి+అందునున్‌= మంటలు చెరిగే వేసవిలోనూ; మనుజకోటి= మానవ సమూహం; 
అవభృథస్నానము= యజ్ఞాంతంలో చేసే మంగళస్నానం; పానంబులు= నీరుత్రాగటం; ఆచరించున్‌= చేస్తుందో; అతండు=ఆ 
జలాశయం నిర్మించినవాడు; వివిధ= అనేక; దుర్గ+అదిగతులు= దుర్గతులు మొదలైనవి; పొందడు. 
తాత్సర్యం: ఎవడు (త్రవ్వించిన జలాశయాలలో అడ్డం లేకుండా మండు వేసవిలో మానవులు, అవభృథస్నాన 
పానాలు చేస్తారో ఆ చెరువు త్రవ్వించినవాడు దుర్గతులు పొందడు. 


క. యాగాది కర్మముల కుప | యోగింపంబడుటంజేసి యుత్తమము, ఘృతం 

బాగురు వస్తువు నిచ్చుట | యాగములకు నగ్నికిం బ్రియంబై యుండున్‌. 387 
ప్రతిపదార్థం: యాగ= యజ్ఞం; ఆది= మొదలైన; కర్మములకున్‌= వేదం చెప్పిన కర్మలకు; ఉపయోగింపన్‌+పడుటన్‌చేసి= 
ఉపయోగింప బడటం వలన; ఘృతంబు= నేయి; ఉత్తమము= శ్రేష్టం; ఆ గురువస్తువున్‌= ఆ గొప్ప పదార్థమును; ఇచ్చుట= 
దానం చేయటం; యాగములకున్‌= యజ్ఞాలకున్నూ; అగ్నికిన్‌= అగ్నిదేవుడికీ; ప్రియంబు+ఐ= (ప్రీతి కలదై; ఉండున్‌= ఉన్నది. 
తాత్సర్యం: ఘృతదానం చాలా శ్రేష్టం. అది యాగాదులలో ఉపయోగిస్తుంది. కనుక అట్లాంటి ఘనవస్తువు నివ్వటం 
వలన యాగాలకూ, అగ్నికీ ప్రీతిపాత్రమౌతున్నది. 


తే. గరగ లొసంగిన నరుండు భూసురు లొనర్జు । ఆచమనముఖ కర్మంబులందు షష్ట 

భాగఫల మొందు నెగడికి. బాచనమున । కింధనము లిచ్చి ధనముల నెసక మెసంగు. 388 
ప్రతిపదార్థం: గరగలు= కుండలు; ఒసంగిన= ఇచ్చిన; నరుండు= మనిషి భూసురులు= భూ దేవతలు (బ్రాహ్మణులు); 
ఒనర్చు= చేసే; ఆచమన= ఆచమించటం; ముఖ= మొదలైన; కర్మంబులందున్‌= వేద విధులలో; షష్ట= ఆరవ; భాగ= అంశ; 


ఫలము= ఫలితం; ఒందున్‌= పొందుతాడు; నెగడికిన్‌= నెగడునకు; (నెగడు= పెద్దమంట;) పాచనమునకున్‌= వంటకు; 
ఇంధనములు= కట్టెలు; ఇచ్చి= దానంచేసి; ధనములన్‌= డబ్బుతో; ఎసకము+ఎసంగున్‌= అతిశయిస్తాడు; తులదూగుతాడు. 


తాత్సర్యం: కుండలు దానం చేస్తే బ్రాహ్మణుడు చేసే ఆచమనాది వైదిక విధుల పుణ్యంలో ఆరవభాగం పుణ్యం 
పొందుతాడు. నెగళ్ళకు, వంటకు కట్టె లిస్తే ధనంతో తులతూగుతాడు. 


విశేషం: అతిప్రాచీనమైన పాత్ర కుండ. దానిని చాలా పవిత్రంగా చూడటం ఒక ఆచారమైపోయింది. వివాహాలలో గరగముంత 
నేటికీ దాంపత్య పూర్ల్ణతకు సాక్షిగా మనకు మిగిలేఉన్నది. అదే ఇక్కడ గరగ. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 285 


ఆ. ఛత్ర మిచ్చి కాంచు€ బుత్తుల( బురుషుండు । సకల కామ్య దానసమము శకట 

మిచ్చు టనఘ! చెప్పు లిచ్చినం గంటకు । లైన రిపుల( ద్రొక్కి యతండు దిరుగు. 389 
ప్రతిపదార్థం: పురుషుండు= మానవుడు; ఛ(త్రము= గొడుగు; ఇచ్చి; పుత్రులన్‌= కొడుకులను; కాంచున్‌= పొందుతాడు; 
శకటమున్‌= బండిని; ఇచ్చుట= ఇవ్వటం; సకల= అన్ని; కామ్య= కోరికలతో చేసే; దానసమము= దానాలతో సమానం; 
అనఘ!= పుణ్యాత్ముడా!; చెప్పులు; ఇచ్చినన్‌= ఇస్తే; కంటకులు= ముండ్డు (విరోధులు); ఐన= అయినటువంటి; రిపులన్‌= 
శత్రువులను; (త్రొక్కి= కాలరాచి; అతండు= దానంచేసినవాడు; తిరుగున్‌= సంచరిస్తాడు. 
తాత్సర్యం: మనిషి గొడుగును దానంచేయటంవలన పుత్రసంతానాన్ని పొందగలడు. బండిని దానం చేయడం 
అన్ని కోరికలనూ తీర్చే దానంతో సమానం. చెప్పులిస్తే కంటకులైన శత్రువులను అణచి హాయిగా బ్రతుకుతాడు. 


విశేషం: కామ్యదానం= స్వర్గాదిసుఖాలను కోరి చేసేదానం. అకామ్యదానం= ఏమీ కోరకుండా చేసేది. 
కంటకం= ఇది రాజనీతి శాస్త్రంలోని మాట. రాజుకు అనేకమంది విరోధులు ఉంటారు. ఎవడు విరోధి? ఎవడు 
కాడు? తెలిసికొనటానికి వీలుగా కౌటిల్యుని అర్థశాస్త్రంలో కంటక శోధనాధ్యాయం వ్రాయబడింది. 


ఇక్కడ కంటకం రాజుకు సంబంధించింది కాదు. అయితే రాజుకు చెప్పులు దానం చేయట మేమిటి? 


క తిలలు పితృభోజ్యములుగా । జలజభవుండు సేసె బితృనిచయ మలరం గడుం 
దిల లిచ్చిన శుచు లగుదురు । దొలంగుం బర్వసురతాది దోషము లెల్లన్‌. 390 


ప్రతిపదార్థం: జలజభవు(డు= పద్మంలో జన్మించినవాడు, బ్రహ్మ; పితృనిచయము=పితృదేవతల సమూహం; అలరన్‌= 
సంతోషించేటట్టు; తిలలు= నువ్వులు; పిత్స= పితృదేవతలకు; భోజ్యములుగాన్‌= తిన దగ్గవిగా; చేసెన్‌= విధించాడు; కడున్‌= 
ఎక్కువ; తిలలు= నువ్వులు; ఇచ్చినన్‌= ఇస్తే; శుచులు= మలినం (పాపంలేనివారు)); అగుదురు= అవుతారు; పర్వ= 
పర్వములందలి, (అమావాస్య, పూర్ణిమ); సురత+ఆది= సంభోగం మొదలైన వాటివల్లకలిగే; దోషములు= పాపాలు; ఎల్లన్‌= 
అన్ని; తొలంగున్‌= తొలగిపోతాయి. 


తాత్పర్యం: పితృదేవతలకు ఆహారంగా నువ్వులను సృష్టించాడు బ్రహ్మ. తిలలిస్తే పితృదేవత లందరూ సంతోషిస్తారు. 
కనుక తిలలను ఎవడు ఎక్కువ దానం చేస్తాడో వాడు పవిత్రుడవుతాడు. పర్వదినంలో సంభోగం చేసిన పాపాలవంటివి 
అన్నీ పోతాయి. 


విశేషం: ఆ దినాలలో రతి నిషిద్ద మన్నమాట. 


తే. దివ్యముని యగు కాశ్యపు భవ్య గాత్ర । ముల జనించి భవ్యంబు లై తిలలు వెలయు; 
నట్లు గావున దతృతయజన మఖిల | వస్తు యజనంబుతో సరివచ్చు నండ్రు. 391 


ప్రతిపదార్థం: తిలలు= నువ్వులు; దివ్యముని= దేవతల ముని; అగు; కాశ్యపు= కాశ్యపుడి యొక్క; భవ్య= మహత్తుగల; 
గాత్రములన్‌= అవయవాలనుండి, శరీరం నుండి; జనించి= పుట్టి; భవ్యంబులు+ఐ= శ్రేస్టములై; వెలయున్‌= (ప్రకాశిస్తాయి; 
అట్టు కావునన్‌= అందువలన; తత్‌= వాటితో; కృత= చేసిన; యజనము= యాగం; అఖిల= సమస్త; వస్తు= పదార్థ; 
యజనంబుతోన్‌= యజ్ఞంతో; సరివచ్చును= సమానమౌతుంది; అండ్రు= అని పెద్దలంటారు. 


286 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దివ్యముని అయిన కాళ్యపుని శరీరాంగాలనుండి పుట్టాయి కనుక తిలలు శ్రేష్టము లయ్యాయి. కనుక 
వాటితో చేసే యజ్ఞకర్మ సమస్త వస్తువులతో చేసిన యుగకర్మతో సమానం. 


క. తిలదాన మఖిల దానం । బుల కంటె విశిష్ట మెల్ల మునులును నియతిం 

దిల లర్టనులగు పాత్రం । బుల కిచ్చియ కాదె పెంపు వొందిరి వత్సా! 392 
ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; తిలదానము= నువ్వులను దానంచేయటం; అఖిల= సమస్త; దానంబులకంటెన్‌= దానాలకంటె; 
విశిష్టము= గొప్పది; ఎల్లమునులును= మునులందరూ; నియతిన్‌= నియమంతో; తిలలు= నువ్వులను; అర్హములగు= 
యోగ్యులైన; పా(త్రంబులకున్‌= వ్యక్తులకు; ఇచ్చియకాదె= ఇచ్చే కదా; పంపు= అతిశయాన్ని, గొప్పతనాన్ని; పొందిరి= 
పొందినారు. 
తాత్పర్యం: నాయనా! తిలదానం సర్వశ్రేష్టం. ఇందుకే మునులంతా వీటిని అర్హులు, యోగ్యులైనవారికి దానం 
చేసికదా అంతగొప్ప వా రైనారు.” 
విశేషం: మన కనేక (క్రతువులలో (వైదిక విధులలో) నువ్వులకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది ఈనాటికీ ప్రసిద్ధమే. 
వ. 'అని చెప్పి యాపగాతనయుం డొక విశేషంబు వినిపింపవలసి ధర్మజున కిట్లనియె.' 393 
ప్రతిపదార్థం: అని చెప్పి; ఆపగా తనయుండు= నది కొడుకు, భీష్ముడు; ఒక; విశేషంబున్‌= (ప్రత్యేక విషయాన్ని; వినిపింప 
వలసి= తప్పక వినిపించదలంచి; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్పర్యం: అని చెప్పి భీష్ముడు ఒక విశేషాన్ని వినిపించవలసి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 
ఉ. “దానము లాదిగా€ గలుగు ధర్మము లెల్లను జేంతకున్‌ నిజా 

ధీనపు. జోటు గావలయు దేవతలున్‌ మునులుం జతుర్ముఖుం 

గాన(గ బోయి యజ్ఞముఖ కర్మ సమాచరణార్థ మై తదీ 

యానుమతిం దగం బడసి యయ్యయిచోటుల నాచరింపరే. 394 
ప్రతిపదార్థం: దానములు; ఆదిగాన్‌; కలుగు= ఉన్న; ధర్మములు= ధర్మాలు; ఎల్లను= అన్నీ; చేంతకున్‌= చేయటానికి; నిజ= 
తనకు; ఆధీనపు= స్వాధీనమైన; చోటు కావలయున్‌= తావు కావాలి; దేవతలున్‌; మునులున్‌= మునులున్నూ; చతుర్ముఖున్‌= 
నాలుగు మొగాలు కల (బ్రహ్మను; కానంగన్‌= దర్శించగా; పోయి; యజ్ఞముఖ= యాగమూ మొదలైన; కర్మ= కర్మలయొక్క; 


సమాచరణ+అర్థమై= చక్కగా చేయటం కొరకు; తదీయ= అతడి; అనుమతిన్‌= సమ్మతిని; తగన్‌= చక్కగా; పడసి= పొంది; 
అయ్యయి= ఆయా చోటులన్‌= స్థలాలలో; ఆచరింపరే= చేయరా? 


తాత్పర్యం: దానాది కర్మలు చేయటానికి తనకు లోబడిన చోటు కావాలి. పూర్వం మునులూ, దేవతలూ, బ్రహ్మను 
దర్శించి యజ్ఞం మొదలైన వేద కర్మలు చేయటానికి ఆయన అనుమతి పొంది ఆయా చోట్ల చేశారు కదా! 


క. కాననము గిరులు నదులును । నానా తీర్థములు భూజనంబుల కెల్లన్‌ 
భూనుత! సాధారణములు । వానను ధర్మములు సేయవచ్చు నిజేచ్చన్‌. 395 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 287 


ప్రతిపదార్థం: కాననమున్‌= అడవీ; గిరులున్‌= కొండలున్నూ; నదులునున్‌= నదులూ; నానా= అనేక; తీర్థములున్‌= 
తీర్ధాలు; భూ= భూమిపై; జనంబులకున్‌= జనాలకు; ఎల్లన్‌= అందరకూ; భూనుత!= భూప్రజచేత స్తుతింప దగ్గవాడా!; 
సాధారణములు= సామాన్యాలు; వాననున్‌= వాటిలో; నిజ+ఇచ్చన్‌= స్వేచ్చతో; ధర్మములు= ధర్మాలు; చేయవచ్చున్‌= 
చేయవచ్చును. 


తాత్సర్యం: భూమిచేత అంటే రాష్ట్ర ప్రజలచేత పొగడదగ్గవాడా! అడవీ, కొండలూ, నదులూ అనేక తీర్థాలు 
దానధర్మాలు చేయటానికి యోగ్య స్థలాలు. అక్కడ భూప్రజ లంతా దానం చేయవచ్చును. 


విశేషం: తీర్ణం= నదీ, క్షేత్రం కలచోటు. పుణ్యక్షేత్రం ప్రక్కనున్న నది తీర్థం. 


ఆ. అధిప! నా మనమునయందు( దో(చినయది | యాచరింపవలయు నర్హమగుట. 

జేసి దీని నీకు. జెప్పితి గో దాన | శస్తమహిమ వినుము విస్తరింతు. 396 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నా మనమునయందున్‌= నా మనస్సులో; తోచిన అది= స్ఫ్సురించినట్టిది; ఆచరింపన్‌ 
వలయు= చేయవలసిన; అర్థము= విషయం; అగుటన్‌చేసి= కావటంవలన; దీనిన్‌= ఈ విషయం; నీకున్‌; చెప్పితిన్‌; గోదాన= 
గోవులను దానం చేయటంయొక్క; శస్త= (ప్రశస్తమైన, నుతింపదగ్గ; మహిమ= మహత్యం; విస్తరింతున్‌= వ్యాఖ్యానిస్తాను; 
వినుము= ఆలకించుము; 
తాత్సర్యం: రాజా! నా మనస్సునకు తోచిన దాన్ని ఆచరించదగ్గ విషయం కావటంవలన నీ కిది చెప్పాను. ఇక 
గోదాన మహిమను వివరిస్తాను వినుము. 


సీ. గోవు లెక్కుడు తపోభావితాత్ముల కంటె । ననిన దద్దొారవంబునకు మేర 
గలదె? సత్యాఖ్య లోకంబున నవి సోమ । సంగతత్వంబున సంచరించు 
వినుత హోమముల కెల్లను బాలు. బెరువు నే । యును నిచ్చు. గర్భనంబునకు నొదవు( 
దోలు శృంగంబులు వాలంబు రోమ చ । యము శకృన్మూత్రము లఖిలవర్త 


ఆ. నముల కుపకరించు; శ్రమము శీతాతప । వ్యథయు లేమి నెపుడు నతిభరంపు( 
బనులు సేయు గోవు బ్రాహ్మణు డన నేక । తత్త్వ మగుట బరపదంబు( గాంచు. 397 


ప్రతిపదార్థం: తపోభావితాత్ములకంటెన్‌= తపస్సుద్వారా భావించే ఆత్మలు కలవారికంటే; గోవులు= ఆవులు; ఎక్కుడు= 
ఎక్కువ; అనినన్‌= అంటే; తత్‌= వాటియొక్క; గౌరవంబునకున్‌= గొప్పతనానికి; మేర= సరిహద్దు; కలదె? =ఉన్నదా? 
సత్య+ఆఖ్య= సత్యమన్న పేరుగల; లోకంబునన్‌= లోకంలో; అవి= గోవులు; సోమ= చంద్రుడి; సంగతత్వంబునన్‌= 
స్నేహంతో; సంచరించున్‌= తిరుగుతాయి; వినుత= (ప్రశస్త; హోమములకున్‌+ఎల్లనున్‌= అన్నిహోమాలకు; పాలున్‌; పెరువున్‌= 
పెరుగు; నేయునున్‌= నేయీ; ఇచ్చున్‌= ఇస్తాయి; కర్పనంబునకున్‌= వ్యవసాయానికి; ఒదవున్‌= ఉపయోగపడతాయి; 
తోయిన్‌= చర్మం; శృంగంబులున్‌= కొమ్ములూ; వాలంబున్‌= తోకా; రోమచయమున్‌= వెండ్రుకల గుంపు; శకృత్‌= పేడ; 
మూ(త్రములున్‌= మూత్రాలు; అఖిల= సమస్త; వర్తనములకున్‌= పనులకు; ఉపకరించున్‌= ఉపయోగిస్తాయి; (శ్రమము= (శమా; 
శీత్ర= చలి; ఆతప= ఎండ వీటివల్ల; వ్యథయున్‌= బాధా; లేమి= లేకపోవటంవలన; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; అతి= మిక్కిలి; 


288 శ్రీమదాంధ్ర మహాభారతము 


భరంపు= బరువైన; పనులు= కార్యములు; చేయున్‌; గోవు= ఆవు; బ్రాహ్మణుండున్‌= విప్రుడు; అనన్‌= అనగా; ఏకతత్త్యము= 
ఒకే సత్యం; అగుటన్‌= _కావటంవలన; పరమ= గొప్ప; పదంబు= స్థానం; కాంచున్‌= పొందుతాయి. 

తాత్సర్యం: తపస్సుద్వారా భగవంతుడిని భావించే వారికంటె ఆవులు గొప్ప - అని అంటే వాటి గౌరవానికి 
హద్దేమిటి? చంద్రుడితో కలిసి అవి సత్యలోకంలో సంచరిస్తాయి. హోమాలకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి 
ఇస్తాయి. ఎద్దులు సేద్యానికి పనికివస్తాయి. వాటి చర్మం, కొమ్ములు, తోకా, వెండ్రుకలు, పేడా, మూత్రం అన్ని 
పనులకు ఉపకరిస్తాయి. ఎండకూ, చలికీ, బాధపడనివి కావటంవలన బరువైన పనులన్నిటికీ పనికి వస్తాయి. గోవన్నా 
(బ్రాహ్మణుడన్నా ఒకే తత్త్యం కావటంవలన గోదానం చేసినవాడు ముక్తిపొందుతాడు. 


క, గోవుల విపుల కిచ్చిన । నే విషమపు గతుల. బొరయ కేరికి నరుగం 

గా వశము గానిలోకము । లావాసంబులుగ నిలుతు రతి సుఖవృత్తిన్‌. 398 
ప్రతిపదార్థం: గోవులన్‌= ఆవులను, విప్రులకున్‌= బ్రాహ్మణులకు; ఇచ్చినన్‌; ఏ విషమపు గతులన్‌= ఎట్లాంటి చెడ్డస్టితులను; 
పొరయక= కలుగక, పొందక; ఏరికిన్‌= ఎవరికీ; అరుగంగాన్‌= పోవటానికి; వశముకాని=వీలుపడని; లోకములు= పుణ్యలోకాలు; 
ఆవాసంబులుగన్‌= నివాసములుకాగా; అతి= మిక్కిలి; సుఖవృత్తిన్‌= సుఖమయమైన మనస్సుతో; నిలుతురు= ఉంటారు. 
తాత్సర్యం: ఆవులను బ్రాహ్మణులకు దానంచేస్తే ఎట్లాంటి సంకటస్థితులు పొందక, ఎవరూ పొందరాని పుణ్యలోకాలలో 
సుఖంగా ఉండగలరు. 


క. గోవుల పాలమృతం బని | దేవేంద్రుండు సెప్పె( గాన ధీరత్వనిధీ! 
గోవు నొస(గ నమృతము స । ద్దావంబున నిచ్చినట్టి ఫల మొడ(గూడున్‌. 399 


ప్రతిపదార్థం: ధీరత్వనిధీ!= ధైర్యానికి నిలయమైనవాడా; గోవులపాలు= ఆవులపాలు; అమృతంబు= కేవలం అమృతమే అని; 
దేవేంద్రుండు= వేల్పులదొర; చెప్పెన్‌+కాన= చెప్పారు కనుక; గోవున్‌; ఒసంగన్‌= ఇవ్వటం; అమృతమున్‌; సద్భావంబునన్‌= 
మంచిమనస్సుతో; ఇచ్చినట్టి; ఫలము= ఫలితం; ఒడన్‌+కూడున్‌= లభించును. 


తాత్సర్యం: ఆవులపాలు అమృత మేనని దేవేంద్రుడు చెప్పాడు కనుక గోవును ఇవ్వటంవలన అమృతాన్ని దానం 
చేసిన ఫలాన్ని పొందగలడు. 
విశేషం: ధీరత్వము= కష్టనష్టాలలో మనస్సు చెదరకుండా జీవించటం, ఆపదల నెదిరించ గలగటం. 
తే. అనఘ! గోవులు ప్రాణంబు లని సమస్త । మునులు సెప్పుదు; రట్లు గావునం దలంప( 
బ్రాణదాన విధాన సంప్రాప్త మైన । ఫలము గోదానకర్తకు( గలుగు జూవె! 400 


ప్రతిపదార్థం: అనఘ!; గోవులు; ప్రాణంబులు= (ప్రాణాలు; అని; సమస్త= అందరు; మునులు= బుషులు; చెప్పుదురు; 
అట్టుకావునన్‌= అందువలన; తలంపన్‌= ఆలోచిస్తే; (ప్రాణదానవిధాన= ప్రాణాన్ని దానం చేసేపద్దతివల్ల; సం(ప్రాప్రమైన= 
లభించిన; ఫలము; గోదానకర్తకున్‌= గోవును దానం చేసినవాడికి; కలుగున్‌ చూవె!= కలుగును సుమా! 

తాత్సర్యం: మునులు 'ఆవులంటే ప్రాణాలు’ అని చెప్పుతారు. కనుక ప్రాణదానం చేయడంవల్ల లభించే ఫలం 
గోదానకర్తకు కలుగుతుందిసుమా! 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 289 


క. క్రూరునకు నాస్తికునకు దు । రారంభున కిచ్చినం బరమ దుఃఖమునుం 

గూరును గో; వది దాతను । నారకి( జేయుం; బరీక్షణము గడు వలయున్‌. 401 
ప్రతిపదార్థం: (క్రూరునకున్‌= హింసించేవాడికీ; నాస్తికునకున్‌= దైవమంటూ ఎవరూ లేరని నమ్మేవానికీ; దుర్‌+ఆరంభునకున్‌= 
దుష్ట్రబుద్దితో పనులు ప్రారంభించేవాడికీ; ఇచ్చినన్‌; గోవు; పరమ దుఃఖమునన్‌= మహా దుఃఖంలో; కూరును= కూరుకొనిపోతుంది; 
అది= దాని శోకం; దాతనున్‌= ఇచ్చిన వాడిని; నారకిన్‌ చేయున్‌= నరకంలో నివాసిగా చేస్తుంది; పరీక్షణము= పరిశీలన; 
కడున్‌= చాలా; వలయున్‌= కావాలి. 
తాత్సర్యం: బాగా పరీక్షించి గోవును దానం చేయాలి. (క్రూరుడికీ, నాస్తికుడికీ, చెడ్డపనులు చేసేవాడికీ ఇస్తే గోవు 
శోకిస్తుంది. ఆ శోకం దాతను నరకలోకంలో పడవేస్తుంది. 


ఆ. గొడ్డు బడుగు దెవులు గొంటు. గ్రే పెడలిన । దాని నెచ్చటేని నూన మైన 

యట్టిదాని నొకట నాయాసపడి యున్న । దాని నీరు గోప్రదానవిదులు. 402 
ప్రతిపదార్థం: గొడ్డున్‌= గొడ్డుబోతు, చూలు కలగనిది; బడుగున్‌= బక్కచిక్కినది; తెవులుగొంటున్‌= రోగాలు కలది 
(గొడ్డకు వచ్చే ఒక రకమైన వ్యాధి, దాటికుట్టు అని కూడా అంటారు); (క్రేపు= దూడ; ఎడలిన= పోయిన; దూరమైన; 
దానిన్‌(ఒకచూలు తరువాత మరలా చూలు దాల్భనిది); ఎచ్చటన్‌+ఏనిన్‌= ఎక్కడైనా; ఊనము= దోషం; ఐన అట్టి దానిన్‌= 
కలదానిని; ఒకటన్‌= ఒకే విధంగా; ఆయాసపడి ఉన్న దానిన్‌= రొప్పేదానిని; గోప్రదాన విదులు= ఆవులను దానంచేయటం 
తెలిసినవారు; ఈరు= ఇవ్వరు. 
తాత్పర్యం: గొడ్డుబోతుని, తెవులుగొంటును, బక్కచిక్కినదానిని ఎక్కడైనా సరే చెడ్డసుడి ఉన్న దానిని, ఒకేరీతిగా 
రొప్పు రోగం గల దానిని గోదానవిధి తెలిసినవా రివ్వరు. 


విశేషం: దానం చేయట మంటే పనికిరాని దాని నివ్వట మనుకొనవచ్చును కనుక ఈ పద్యం చెప్పబడింది. కఠోపనిషత్తులో 
తండ్రి ఇట్లాంటి ఆవులనే దానంచేస్తుంటే కొడుకు నచికేతుడు చూచి బాధపడ్డాడని కథ ఉన్నది. అది దానం కాదు - అని 
చెప్పటం (ప్రధానం. 
క. విను పుణ్యలోకముల కా । వనఘా! విప్రులకు గోచయంబుల. బెక్కి 
చ్చిన నవి దాతకు మోక్షం । బును జేయగ జాలు నండ్రు పూర్వాచార్యుల్‌.' 403 
ప్రతిపదార్థం: విను; అనఘా!; విప్రలకున్‌= (బ్రాహ్మణులకు; గోచయంబులన్‌= ఆవుల మందలను; పెక్కు= ఎక్కువ; 
ఇచ్చినన్‌; అవి; దాతకున్‌= ఇచ్చినవాడికి; పుణ్యలోకములు+అ= పుణ్యలోకాలే; కావు= కావు; మోక్షంబునున్‌= మోక్షాన్ని; చేయ. 
గన్‌ చాలును= కలిగించగలవు అని; పూర్వ= ముందరి; ఆచార్యుల్‌= గురువులు; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: “అనఘా! వినుము బ్రాహ్మణులకు గోవుల గుంపులను ఎక్కువగా దానం చేస్తే ఆ గోవులు పుణ్యలోకాలనే 
కాదు మోక్షాన్నికూడ కలిగించ కలవని పూర్వాచార్యులు అన్నారు. 
వ. 'అని చెప్పి గాంగేయుం డన్న పానీయ దానఫలాతిశయంబులు వెండియు వినిపింప వేడ్మసేసి యవ్విభున 
కిట్లనియె' 404 


290 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని చెప్పి; గాంగేయుండు= గంగకొడుకు భీష్ముడు; అన్న= అన్నం; పానీయ= (త్రాగేవి; దానఫల+అతిశయంబులు= 
దానంచేయటం వల్ల కలిగే గొప్పఫలితాలు; వెండియున్‌= ఇంకా; వినిపింపన్‌= వినిపించాలని; వేడ్క+చేసి= వేడుకపడి; 
ఆ+విభునకున్‌= ఆ రాజుతో; ఇట్లు; అనియెన్‌. 


తాత్సర్యం: ఇట్టా వివరించి భీష్ముడు అన్నపానీయ దానాల గొప్పతనం చెప్పాలని ముచ్చటపడి ధర్మరాజుతో 
అన్నాడు; 


సీ, “అధిప! యింకను విను మన్నంబు జలమును । నిచ్చుట యీవుల కెల్ల నెక్కు 
డగుట నేం జెప్పెద నమృత సుధాస్వధా | నామముల్‌ సురలందు నాగకులము 
నందును బితృకోటియందును వర్తిల్లు | నన్నంబునకు నోలినట్లు( గాక 
యది ప్రాణ మండ్రు మహాత్ములు గావున । దాని. బెట్టుట వ్రాణదాన సమము; 


తే. విను విశేషించి తత్పాకమునకు జల ము । పాశ్రయము చంద్రునకు. బుట్టం బట్టునయ్యె 
జలము చంద్రుండు గాండె యోషధుల( బ్రోచు |; గాన యుత్తమ మన్నంబు కంటె జలము. 405 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇంకను= ఇంకా; వినుము; అన్నంబు; జలమునున్‌= నీటిని; ఇచ్చుట; ఈవులకున్‌+ఎల్లన్‌= 
అన్ని దానాలకంటె; ఎక్కుడు= ఎక్కువ; అగుటన్‌=అయినందువలన; నేన్‌= నేను; చెప్పెదన్‌= చెపుతాను; అమృత= 
అమృతమనునట్టి; సుధా= సుధా అనేటి; స్వధా= స్వధా అనేటి; నామముల్‌= పేర్లు; (క్రమంగా) సురలందున్‌= దేవతలలో; 
నాగకులమునందున్‌= సర్పజాతిలోను (పాతాళలోకంలో ఉండేది నాగులు; స్వర్గలోకంలో ఉండేది దేవతలు; పితృకోటియందునున్‌= 
పితృదేవతల సమూహంలో; వర్తిల్లున్‌= (ప్రవర్తిస్తాయి; అన్నంబునకున్‌= అన్నానికి; ఓలిన్‌= (క్రమంగా (అన్నాన్ని దేవలోకంలో 
అమృతమనీ, పాతాళంలో సుధ అనీ, పితృలోకంలో స్వధ అనీ అంటారు); అట్టున్‌కాక= అంతేకాక; అది; (ప్రాణము= (ప్రాణశక్తి; 
అని; మహాత్ములు; అండ్రు= అంటారు; కావునన్‌; దానినీ; పెట్టుట= అన్నం పెట్టటం; ప్రాణదానసమము= ప్రాణం 
దానంచేయటంతో సమానం; విను= వినుము; విశేషించి= మోదు మిక్కిలి; తత్‌+పాకమునకున్‌= అన్నంవండుటకు; జలము= 
నీరు; ఉప+ఆ(శ్రయంబు= ఉనికిపట్టు; చంద్రునకున్‌= చంద్రుడికి; పుట్టన్‌= జన్మించుటకు; జలము= నీరు; పట్టున్‌= 
స్థానంకూడా; అయ్యెన్‌= అయినది చంద్రుండుకాండె= చంద్రుడే కదా; ఓషధులన్‌= మొక్కలను; (ప్రోచున్‌= రక్షిస్తాడు; కాన= 
కనుక; అన్నంబుకంటెన్‌; జలము= నీరు; ఉత్తమము= శ్రేష్టం. 


తాత్సర్యం: 'రాజా! ఇంకా చెప్పుతాను వినుము. అన్నదానం అన్నిటికంటె చాలా గొప్పది. అన్నాన్ని స్వర్గలోకంలో 
అమృతమనీ, నాగలోకంలో సుధ అనీ, పితృలోకంలో స్వధ అనీ అంటారు. దాన్నే మహాత్ములు ప్రాణమంటారు. 
కనుక అన్నదానం (ప్రాణదానంతో సమానం. ఇంకా విశేషించి చెప్పుతాను వినుము. అన్నంకంటి జలదానం గొప్పది. 
అది అన్నపాకానికి ఉపాశ్రయం. జలంలోనే చంద్రుడు పుట్టి సకల ఓషధులకు రక్షకుడయ్యాడు. కనుక అన్నంకంటె 
జలం గొప్పది.” 


విశేషం: దేవతలకు హోమం చేసే మంత్రాలు స్వాహాతోను, 
పితృదేవతా మంత్రాలు స్వధాతోనూ అంతమౌతాయి. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 291 
వ. అని పలికి మజియును. 406 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 


క. “తనకు గలయట్టి యన్నము । నన సుర పితృపూజనములు నరునకు నడపం 

జను నతిథి తర్పణము దా । నన తగ నొనరించు వాడు నరవరముఖ్యా!' 407 
ప్రతిపదార్థం: నరవరముఖ్యా!= రాజ[శ్రేష్టుడా!; తనకున్‌ కల అట్టి= తనకున్నటువంటి; అన్నమునన=అన్నంతోనే; నరునకున్‌= 
మనిషికి; సుర= దేవతల; పిత్స= పితృదేవతల; పూజనములు= పూజలు; నడపన్‌= చేయగా; చనున్‌= వలయును; అతిథి= 
అతిథులను; తర్పణము= తృప్తిని; దానన= అన్నంతోనే; వా(డు; తగన్‌= చక్కగా; ఒనరించున్‌= చేస్తాడు. 
తాత్సర్యం: “తనకున్న అన్నంతోనే దేవతల పితృదేవతల పూజలు చెల్లించాలి. అతిథులను దానితోనే తృప్తి 
పొందించాలి.” 


వ. అని నిర్దేశించి తిలదానం బత్యాదరణీయంబని ప్రసంగించి 'యది వినినది యైనను నేమి? తద్విషయంబున 
కొక్క యితిహాసంబు గలదు; చెప్పెద విను “మని పలికి, యనిమిష నదీనందనుండు కుంతీనందనాగ్రజుతో 
నిట్లనియె. 408 


ప్రతిపదార్థం: అని; నిర్దేశించి= సెలవిచ్చి, చెప్పి; తిలదానంబు= నువ్వులను దానం చేయటం; అతి+ఆదరణీయంబు= 
మిక్కిలి ఆదరించదగ్గది;అని; ప్రసంగించి= (ప్రసంగం చేసి; అది వినినది+ ఐననున్‌= అది విన్నదైనా; ఏమి= ఏముంది? (వింటే 
మా(త్రమేమి?); తద్విషయంబునకున్‌= ఆ విషయానికి సంబంధించి; ఇతిహాసంబు= కథ; కలదు= ఉన్నది; చెప్పెదన్‌; 
వినుము+అని= ఆలకించుమని; పలికి= వచించి; అనిమిష నదీ నందనుండు= దేవతలనదియైన గంగయొక్క కొడుకు 
భీష్ముడు; కుంతీనందన= కుంతి కొడుకులలో; అ(గ్రజుతోన్‌= పెద్దవాడితో; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని చెప్పి తిలదానం చాలా ఆచరించదగ్గది అని వివరించి ఆ విషయం స్‌వ్లు విన్నదైనా మరలా ఒక 
కథ చెప్పుతాను వినుము. దానివలన నీకు నష్ట మేమిటి?” కనుక అని భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. 


తిలదాన విషయక యమ బ్రాహ్మణ సంవాదము (సం.13-67-1) 


ర 


మధ్యదేశమున గ్రామంబు విద్వజ్ఞన | బహులమై యొక్కటి పర్ణశాల 

యను పేర నొప్పారు నందుల విప్రుని । శర్మి నామునిC బ్రీతి జముండు పిలువ 
బనిచి దానముల కెల్లను దిలదాన మె । క్కుడు తిలలకు. బితృకోటి వేడ్క 
సేయు. బాపంబులు సెందవు తిలభక్షి( | బుణ్య కర్తృత్వంబు బుద్ధిం గోరు 


తే. దేనిం దిల లెప్టువిప్రుల కిమ్ము భక్తి । ననియె వస్త్ర దీపము లీగి యతుల దాన 
మనఘ! చీరల దివియల నమర పితృ స । మర్చనము సేత పరమధర్మ మని చెప్పె. 409 


ప్రతిపదార్థం: పర్లశాల= ఆకులతో కప్పిన ఇల్లు; అనుపేరన్‌= అన్నపేరుతో; (గ్రామంబు= ఊరు; మధ్యదేశమునన్‌= 
మధ్యప్రదేశంలో; విద్వత్‌+జన బహులమై= పండితుల సమూహంతో (క్రిక్కిరిసి; ఒక్కటి, ఒప్పారున్‌= పేరు పొందింది; 


292 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందులన్‌= అక్కడ; శర్మి నామునిన్‌= శర్మి అన్న పేరుగల వాడిని; విప్రునిన్‌= (బ్రాహ్మణుడిని; జముండు= యముడు; 
ప్రీతిన్‌= (ప్రేమతో; పిలువన్‌ పనిచి= పిలిపించి; దానములకున్‌+ఎల్లను= అన్ని దానాలలో; తిలదానము; ఎక్కుడు= గొప్పది; 
తిలలకున్‌= నువ్వులకు; పితృకోటి= పితృదేవతల సమూహం; వేడ్క సేయున్‌= ముచ్చటపడుతుంది; తిలభక్షిన్‌= నువ్వులు 
తినేవాడిని; పాపంబులు= పాపాలు; చెందవు= పొందవ; పుణ్యకర్ళత్వంబున్‌= పవిత్ర కర్భత్వాన్ని; బుద్దిన్‌= బుద్దియందు; 
కోరుదు+ఏని= కోరితే; విప్రులకున్‌= (బ్రాహ్మణులకు; తిలలు; ఎవ్లున్‌= ఎప్పుడూ; ఇమ్ము= ఇవ్వు; భక్తిన్‌= భక్తితో; అని; 
అనియెన్‌; వస్త్ర= వస్త్రము; దీపములు= దివ్వెలు; ఈగి= దానం; అతుల= సాటిలేని దానము; అనఘ! చీరలన్‌= వస్త్రాలతో; 
దివియలన్‌= దీపాలతో; అమర= దేవతల; పిత్స= పితృదేవతల; సమర్భనముచేంత= పూజించటం; పరమ= గొప్ప; ధర్మము; 
అని; చెప్పెన్‌. 

తాత్సర్యం: మధ్యప్రదేశములో పర్లశాల అని ఒక (గ్రామమున్నది. అందులో అనేకమంది పండితులు ఉండేవారు. 
వారిలో శర్మి అనే పేరుగలవాడిని పిలిచి యముడన్నాడు - 'అన్ని దానాలలో తిలదానం గొప్పది. పితృదేవతలు 
దానికొరకు వేడ్కపడతారు. నువ్వులు తిన్న వానిని పాపాలు పొందవు. కనుక నీవు మంచి పని చేయదలచుకొంటే 
బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయుము. వస్త్రాలు, దీపాలు దానం చేయటం గొప్పది. వస్త్రాలతో దేవతలు, 
దీపాలతో పితృదేవతలు సంతోషిస్తారు కనుక. 


వ. అని యిట్లు యమబ్రాహ్మణ సంవాదంబు వినిపించి శాంతనవుం డమ్మహీకాంతు నాననంబు సవిశేషాదరంబున 
నాలోకించి. 410 
ప్రతిపదార్థం: అని; ఇట్టు; యమ= యముడు; బ్రాహ్మణ= శర్మి; సంవాదంబు= సంభాషణ; వినిపించి, శాంతనవుండు= 


శంతనుడి కుమారుడు; ఆ మహీకాంతు= ఆ రాజుయొక్క, ఆననంబు= ముఖం; సవిశేష= విశిష్టమైన; ఆదరంబునన్‌= 
ఆదరణతో; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అని ఈ విధంగా యమ శర్మి సంవాదం వినిపించి శాంతనవుడు ధర్మరాజును ఆదరణతో చూచి. 
క. “విను పృథివియును సరస్వతి । యును గోవును దాన విధికి నొక్కంతలుగా 
విని యుండుదు వీనిం బో । లిన దాతవ్యములు నొండు లేవని విందున్‌. 411 


ప్రతిపదార్థం: పృథివియునున్‌= భూమి; సరస్వతియునున్‌= చదువు; గోవునున్‌= ఆవునూ; దాన విధికిన్‌= దానం చేయటానికి; 
ఒక్క+అంతలుగాన్‌= ఒకటేనని; వినియుండుదున్‌= విన్నాను; వీనిన్‌= వీటిని; పోలిన; దాతవ్యములు= ఇవ్వదగ్గవి; ఒండు= 
మరొకటి; లేవు; అని; విందున్‌= విన్నాను. 


తాత్సర్యం: దానం చేయదగ్గవి మూడే అవి 1.భూమి, 2.చదువు, 3.గోవు. వీటికంటె గొప్పవి లేవు. 
ఆ. రాజముఖ్య! తగు సరస్వతి శిష్యున | కొసంగ, భూమి దాన మూర్ణితముగ 
జేసినట్టి ఫలము సిద్దించు, ధేనువు । నిచ్చుటయును భూమి నిచ్చినట్ల. 412 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజ(శ్రేష్టుడా!; శిష్యునకున్‌= విద్యార్థికి; సరస్వతి= విద్య; ఒసంగన్‌= ఇవ్వటం; తగున్‌= యోగ్యం; 
భూమిదానము= భూదానం; ఊర్జితముగన్‌= ఎక్కువగా; చేసినట్టి ఫలము; సిద్ధించున్‌= కలుగుతుంది; ధేనువును= ఆవును; 
ఇచ్చుటయును= ఇవ్వటమూ; భూమిన్‌= నేలను; ఇచ్చినట్టు+అ= దానం చేసినట్లే, 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 293 


తాత్సర్యం: రాజముఖ్య! శిష్యుడికి తగునట్టుగా విద్యాదానం చేయటం భూదానం చేసినంత! గోవునివ్వటం కూడా 
భూదానం చేసినంతే! 


క. అనయము. గొంచెపు వెలకుం । గొనవచ్చును సారభూత గోవును దానం 

బున ఫల మధికము దానము । గొని నాతండు సుఖము దాన. గొను. జేసేతన్‌. 413 
ప్రతిపదార్థం: అనయమున్‌= ఎప్పుడు; కొంచెపు= తక్కువ; వెలకున్‌= ధరకు; కొనవచ్చును= కొనుక్కొనవచ్చును; సారభూత= 
అన్నిటికి సారమగుతున్న లేదా పంచభూత సారమైన (గోవు విశ్వసంకేతం కనుక); గోవును= ఆవును; దానంబునన్‌= 
గోదానంవలన; ఫలము= ఫలితం; అధికము= ఎక్కువ; దానము కొనినాతండు= దానం (గ్రహించినవాడూ; చేసేతన్‌= చేతులారా!; 
సుఖమున్‌= సౌఖ్యాన్ని; దానన్‌= గోదానంతో; కొనున్‌= (గ్రహిస్తాడు. 
తాత్సర్యం: పంచభూతస్వరూపిణి అయిన గోమాతను తక్కువ వెలకు కొనవచ్చును. గోదానఫలం ఇచ్చినవాడికీ, 
- తీసికొన్నవాడికీ కలుగుతుంది. 


ఆ. దేవ పితృ సమర్భనావాసములు గోశ । కృత్తలేపనమునం గీర్తనీయ 

శుచిత( బడయు ననిన సువ్రత! గోవుల । భూరి మహిమ వేటి పొగడ నేల? 414 
ప్రతిపదార్థం: సువ్రత!= వ్రతనిష్ట కలవాడా!; దేవ= దేవతల; పితృ= పితృదేవతల; సమర్చనా= పూజా; ఆవాసములు= 
నివాసాలు, పూజా మందిరాలు; గో= ఆవు; శకృత్‌= పేడ; ప్రలేపనమునన్‌= అలకటంవలన; కీర్తనీయ= పొగడదగ్గ; శుచితన్‌ 
పడయున్‌= శుచిత్వాన్ని పొందుతాయి; అనినన్‌= అనగా; గోవుల; భూరిమహిమ= గొప్పమహిమ; వేణ= (ప్రత్యేకంగా; 
పొగడన్‌+ఏల= పొగడటం దేనికి? 
తాత్పర్యం: ధర్మరాజా! దేవతలను, పితృదేవతలను ఆరాధించే నివాసాలు ఆవులపేడతో అలకటం వలన పొగడదగిన 
పవిత్రత కలుగుతుం దనగా ఇక గోవుల గొప్ప మహిమ వేరే పొగడటం ఎందుకు? 


తే. కుడుపునకు ముందు రొడ్డుల గోవునకు స । మంచిత గ్రాసముష్టి నిత్యంబు నే(డు 


గాల మిచ్చిన నత. డెల్ల కామ్యములును । బ్రాహ్మణుల కర్ణి నొస(గిన ఫలము వడయు. 415 


ప్రతిపదార్థం: ఏండుకాలము= సంవత్సరకాలం; నిత్యము= (ప్రతిరోజు; కుడుపునకున్‌= తాను భుజించటానికి; ముందర= 
ముందే; ఒడ్డుల= మరొకరి; గోవునకున్‌= ఆవుకు; సమంచిత= చక్కని; (గ్రాసముష్టి= పిడికెడు గడ్డి; ఇచ్చినన్‌= ఇస్తే; అతం 
డు; ఎల్ల కామ్యములును= అన్ని కోరికలను; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; అర్థిన్‌= (ప్రేమతో; ఒసంగిన= ఇచ్చిన; ఫలము= 
ఫలితం; పడయున్‌= పొందుతాడు. 

తాత్సర్యం: తాను తినే ముందు ఆవుకు పిడికెడు గడ్డి సంవత్సరం పొడుగునా ప్రతి దినమూ ఎవ డిస్తాడో వాడు 
(బ్రాహ్మణులకు కోర్కెలన్నీ తీర్చినంత ఫలం పొందుతాడు. 


క. గోదాన విధము సుపథగ । మై దాతకు నెల్ల మేలు నాపాదించున్‌ 
వేదప్రియ! యది దురితో | త్పాదక మగు నాతనికి విపథగతమైనన్‌. 416 


294 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వేదప్రియ!= వేదాలపై ప్రీతికలవాడా!; గోదాన విధము= గోదానం పద్దతి; సుపథగము+ఐ= మంచి మార్గం 
పొంది; దాతకున్‌= ఇచ్చినవాడికి; ఎల్లన్‌ మేలున్‌= శుభాన్నంతా (అన్ని శుభాలను); ఆపాదించున్‌= కలిగిస్తుంది; అతనికిన్‌= 
అతనికీ; విపథగతము+ఐనన్‌= చెడ్డమార్గాన పోతే; అది; దురిత= పాపం; ఉత్సాదకము= పుట్టించేది; అగున్‌= బౌతుంది. 
తాత్సర్యం: గోదానవిధము సన్మార్గంలో సాగితే దాతకు మేలు చేకూరుతుంది. చెడుమార్గంలో అయితే కీడు 
కలిగిస్తుంది. 


విశేషం: వేదప్రియ సంబోధన రహస్యమేమంటే - సుపథ అన్నమాట ఈశావాస్యంలో మోక్షమార్గ మని భావం. విపథ= 
పాపమార్గం. కనుక వేదపియ అనే సంబుద్ది వాడబడింది. 


నృగచరిత్రము (సం.13-69-1) 


తే. దుష్టమైన గోదానంబు గష్టవృత్తి( దెచ్చె నృగనాము( డగు జగతీవిభునకు 

నత్తెఐం గితిహాసమై యవని( బర(గు; వినుము సెప్పెద దాని వివేకధుర్య! 417 
ప్రతిపదార్థం: వివేకధుర్య!= బుద్దిమంతుడా!; దుష్టమైన= చెడ్డదైన; గోదానంబు= గోదానం; నృగనాము(డు= నృగు డన్న 
పేరుగల; జగతీ విభునకున్‌= రాజునకు; కష్టవృత్తిన్‌= కష్టపాటు; తెచ్చెన్‌= కలిగించింది; ఆ తెజంగు= ఆ విధానం; 
ఇతిహాసము+ఐ= పూర్వకథగా; అవనిన్‌= లోకంలో; పరంగున్‌= వ్యాప్తమైనది; దానిన్‌; చెప్పెదన్‌; వినుము. 
తాత్సర్యం: నృగుడన్న రాజు చెడ్డగా గోదానంచేసినందువలన కీడు కలిగిన విషయం ఒక పూర్వకథగా లోకంలో 
ప్రసిద్ధమైనది. అది నీకు చెప్పుతాను వినుము. 


క. ద్వారవతి నొక్కనూతం । దోరపు( దను వక్కజమగు తొండ నొకటి న 

చ్చేరువ మెలంగుజనులు గని । నీ రిది గలంగించు నిట్ల నిలిచిన యేనిన్‌. 418 
ప్రతిపదార్థం: ద్వారపతిన్‌= ద్వారకలో; ఒక్క నూతన్‌= ఒక నూతిలో; తోరపు. దనువు= పెద్ద శరీరంతో; అక్కజము= 
ఆశ్చర్యం; అగు= అయిన; తొండన్‌= తొండను; ఒకటిన్‌= ఒకదానిని; ఆ చేరువ= ఆ సమిపంలో; మెల(గు జనులు= మసలే 
మనుషులు; కని= చూచి; ఇది= ఈ తొండ; ఇట్టు= ఇట్లాగే; నిలిచిన ఏనిన్‌= ఉంటే; నీరు= నీటిని; కలంగించున్‌= బురద 
చేస్తుంది. 
తాత్సర్యం: ద్వారకలోని ఒకనూతిలో ఒక పెద్ద శరీరం గల తొండ ఉన్నది. దగ్గరలో ఉన్న మనుష్యులు చూచి దీ 
న్నిట్లాగే ఉండనిస్తే నీరంతా పాడైపోతుంది. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. అని బలు మోకులు వేగమ । కొని వచ్చి తగిల్చి లావుగొని తిగువ(గ నా 
ఘనజంతు వచలితంబై | యునికికి విససయము నొందు నుల్లంబులతోన్‌. 419 
ప్రతిపదార్థం: అని= అంటూ; బలు= పెద్ద; మోకులు= (త్రాళ్ళు; వేగమ= వెంటనే; కొనివచ్చి= తెచ్చి; తగిల్చి= దానికి 


తగిలించి; లావు+కొని= బలం పుంజుకొని; తిగువంగన్‌= లాగగా; ఆ ఘన జంతువు= ఆ పెద్ద (ప్రాణి; అచలితంబు+ఐ= 
కదలకుండా; ఉనికికిన్‌= ఉండటానికి; విస్మయము= ఆశ్చర్యం; ఒందు+ఉల్లంబులతోన్‌= పొందిన మనస్సులతో. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 295 


తాత్సర్యం: ఆ విధంగా భావించి వారు బలమైన మోకులు తెచ్చి దానికి తగిలించి పైకి లాగటానికి ప్రయత్నించారు. 
కాని, అది కదల్లేదు. అందుకు వారు ఆశ్చర్యపోయారు. 


. 6 బాయి । తెటియగు సున జని దానిం ది ల 
తే. కృష్ణు పాలికింబోయి యక్కీట మున్న । తెఅంగు సెప్పిన గిచె వెడ 

నమ్మహాత్ముం డెఖింగియు నర్దితోడ | నడుగ నది 'యేను నృగుండ6 జు మ్మనియె ననఘ! 420 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; కృష్ణుపాలికిన్‌= శ్రీకృష్ణుడి దగ్గరకు; పోయి; ఆ కీటము= ఆ పురుగు; ఉన్న 
తెణంగు= ఉన్న విధము; చెప్పినన్‌= చెప్పగా; చని= పోయి; దానిన్‌= తొండను; వెడలన్‌= బయటకు వచ్చేటట్టుగా; తిగిచెన్‌= 
పైకి లాగాడు; ఆ+మహాత్ముండు= ఆ స్వామి; ఎజీంగియున్‌= తెలిసికూడా; అర్థితోడన్‌= కోర్కెతో; అడుగన్‌= అడిగితే; అది= 
ఆ తొండ; ఏను= నేను; నృగుండన్‌ చుమ్ము= నృగుడను సుమా! అనియెన్‌= అన్నది. 
తాత్సర్యం: వారు శ్రీకృష్ణుడికి విన్నవించగా ఆయన వచ్చి దాన్ని బయటకు లాగాడు. ఆయన కదేదో తెలిసికూడా 
ప్రశ్నించగా 'నేను నృగుడను సుమా! అని తొండ చెప్పింది.” 


వ. అనిన విని యద్దేవుండు 'నీ వనేక గో సహస్రంబుల విప్రజనంబుల కిచ్చి తని విందు; మిట్టి దుర్దన్మంబు నీకేల 
వాటిల్లె” ననుటయు నమ్మనుజవల్లభుండు. 421 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; ఆ దేవుండు= ఆ శ్రీకృష్ణుడు; గోసహ(స్రంబులు= వేల గోవులు; విప్రజనంబులకున్‌= 

బ్రాహ్మణులకు; ఇచ్చితి అని విందున్‌= ఇచ్చావని విన్నానే; ఇట్టి= ఇటువంటి; దుర్దన్మంబు= దుష్టమైన పుట్టుక; నీకున్‌; ఏల= 

ఎందుకు; పాటిల్లైన్‌?= కలిగింది?; అనుటయున్‌= అనగా; ఆ మనుజవల్లభుండు= ఆ రాజు. 

తాత్సర్యం: కృష్ణు డన్నాడు 'అరే! నీవు ఎన్నో గోవులను దానం చేశావని విన్నానే! నీకీ పాడు పుట్టుక ఎట్టా కలిగింది? 

అనగా అతడు. 


సీ. ఉత్తమ బ్రాహ్మణుం డొకనికి నొక్కనాం । డొక గోవు నిచ్చితి నుల్ల మలర 
నతండును గొనిపోయె; నది మేత కర్ణి మా । కదుపుల లోపల గలసి వచ్చె 
గోవుల మటియును గోపాలకులు దాన । విధికినై తెచ్చుచో విధివశమున 
వానిలో నదియును వచ్చిన నెటు(గక । దానంబు సేసితి; దాని మున్న 


ఆ. గొనినయతండు దడవి కని “యిది నాదు గో' | వనియె బిదప( గొనిన యతండు పెన(గి 
“నాకు నృపతి యొసంగి' నా నిద్దజకును వా! దైన నన్ను గాన నరుగుదెంచి. 422 


ప్రతిపదార్థం: ఉత్తమ= మంచి; బ్రాహ్మణుండు+ఒకనికి; ఉల్లము= మనస్సు; అలరన్‌= వికసించగా; ఒక్కనాండు; ఒక గోవున్‌; 
ఇచ్చితిన్‌= ఇచ్చాను; అతండును= ఆయన; కొనిపోయెన్‌= తీసికొనిపోయాడు; అది= ఆ గోవు; మేంతకున్‌= మేతకొరకు; 
అర్థిన్‌= కోర్కెతో; మా కదుపులలోపలన్‌= మా ఆలమందలతో కలిసి; వచ్చెన్‌= వచ్చింది; మజీయును= ఇంకనూ, ఆ పిదప; 
గోపాలకులు= ఆలమేపరులు, ఆలమందలు మళ్ళవేసేవారు; దానవిధికిన్‌+ఐ= దాన విధానం కొరకు; గోవులన్‌ తెచ్చుచోన్‌= 
ఆవులను తోలుకొని వస్తున్నప్పుడు; విధివశమునన్‌= దైవవశాత్తు; వానిలోన్‌= ఆ గోవులతో కలిసి; అదియున్‌= ఇదివరకు 


296 శ్రీమదాంధ్ర మహాభారతము 


దానం చేసిన గోవు; వచ్చినన్‌= రాగా; ఎజుంగక= తెలియక; దానంబు చేసితిన్‌= దానిని మరొకరికి దానం చేశాను; దానిన్‌; 
మున్ను= పూర్వం; కొనిన యతండు= తీసికొన్నవాడు; తడవి= పరిశీలించి; కని= చూచి; ఇది; నాదుగోవు= నా గోవు; 
అనియెన్‌= అన్నాడు; పిదపన్‌= తరువాత; కొనిన అతండు= తీసికొన్నవాడు; పెనంగి= మారుపల్కి, ఎదురొడ్డి; నాకున్‌; నృపతి= 
రాజు; ఒసలౌన్‌= ఇచ్చాడు; నాన్‌= అనగా; ఇద్దణకున్‌; వాదు= తగాదా; ఐనన్‌= జరిగితే; నన్నున్‌; కానన్‌= చూడటానికి; 
అరుగు దెంచి= వచ్చి. 


తాత్సర్యం: ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి ఒక గోవును ఇచ్చాను. అది మేతకొరకు తిరిగి మా ఆలమందలలో 
చేరిరాగా, మావారు తెలియక దానంకొరకు ఆవులను తెమ్మంటే దాన్ని వీటితోపాటు తెచ్చారు. దానిని మరొకరికి 
ఇచ్చాను. మొదటివా డా గోవును చూచి ఇది నాదంటే, రెండోవాడు నాకిది రాజుగారు ఇచ్చారన్నాడు. ఇద్దరకు వాదు 
కలిగితే నా దగ్గరకు వచ్చి. 


వ. తనముందటి తెజం గెలింగించి. 423 
తాత్సర్యం: తనయొక్క పూర్వస్థితి చెప్పి. 
క. ఇల్చినవారల కొనంగా । వచ్చిన నడ్డంబు గలదె వసుధాధిప! యం 

చిచ్చంగడు నొచ్చి పలికిరి । వెచ్చని నిట్టూర్పులడర విపులిరువురున్‌. 424 


ప్రతిపదార్థం: వసుధా+అధిప!= రాజా! (భూమి నేలేవాడా!); ఇచ్చినవారలు+అ= ఇచ్చినవారే; కొనంగాన్‌ వచ్చినన్‌= తీసికొనటానికి 
వస్తే; అడ్డంబు కలదె?= అడ్డమున్నదా? అంచున్‌= అని; ఇచ్చన్‌= మనస్సులో; కడున్‌= మిక్కిలి; నొచ్చి= బాధపడి; విప్రులు= 
బ్రాహ్మణులు; ఇరువురునున్‌= ఇద్దరూ; వెచ్చని= వేడి; నిట్టూర్పులు= నిశ్చాసాలు; అడరన్‌= వ్యాపించగా; పలికిరి= మాట్టాడారు. 
తాత్సర్యం: రాజా! ఇచ్చినవాడే తీసికొంటే అడ్డ మేమున్నదని ఇద్దరు బ్రాహ్మణులు మనస్సులో బాధపడి వేడి 
నిట్టూర్పులు విడుసూ అన్నారు. 
లు — 

నిశేషం: పద్యమంతా కోపం వచ్చినవాడు మాటాడే తీరును తెలుపుతున్నది. ద్విత్వ చకారప్రాస దాని కూతం. వేడి 
నిట్టూర్పులు ఏమీ చేయలేని కోపాన్ని తెలియజేసేవి. 


వ. మణియుం బొడము మాటల నమ్మొదవు పోకడ నాకు దెల్లం బగుటయు. 425 


ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకా, అనేకంగా; పొడము= పుట్టిన; మాటలన్‌= మాటలవలన; ఆ మొదవు= ఆ గోవు; పోకడ= 
విధానం, లేదా పోవటం; నాకున్‌: తెల్లంబు= స్పష్టం; అగుటయున్‌= కావటంతో. 


తాత్సర్యం: వాళ్ళన్న మాటలనుబట్టి ఆ గో విదివరకే దత్తం చేయబడిందని నాకు స్పష్టం కావటంతో. 


ఉ. దానికి నేను జిత్తమునం దాపము నొందుచు మున్ను గొన్న య 
మ్మానితవిప్రు వేండికొని “మంచివి గోవులు నీకు నూటు వే 
యైనను నిచ్చెదన్‌ విడువవయ్య మహీసురవర్య! నెమ్మి న 
ద్దేనువు' నన్న నాస్యమున దీనత దోంపంగ నాతం డిట్లనున్‌. 426 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 297 


ప్రతిపదార్థం: దానికిన్‌= జరిగిపోయిన విషయానికి; నేను; చిత్తమునన్‌= మనస్సులో; తాపమున్‌= బాధను; ఒందుచున్‌= 
పొందుతూ; మున్ను= పూర్వము; కొన్న= దానం తీసికొన్న; ఆ+మానిత= ఆ గౌరవింపదగ్గ; విప్రున్‌= (బ్రాహ్మణుడిని; 
వే(డికొని= బ్రతిమాలి; గోవులు; మంచివి; నీకున్‌; నూజు వేయి= లక్ష; ఐననున్‌= ఐనాసరే; ఇచ్చెదన్‌= ఇస్తాను; మహీసురవర్య!= 
బ్రాహ్మణ ్రేష్టుడా!; నెమ్మిన్‌= సంతోషంతో; ఆ+ధేనువున్‌= ఆ గోవును; విడువవయ్య!= వదలిపెట్టవయ్యా!; అన్నన్‌= అనగా; 
అతడు; అస్యమునన్‌= ముఖంలో; దీనత= దైన్యం; తోపంగన్‌= కనిపిస్తుండగా; ఇటు; అనున్‌. 

తాత్సర్యం: జరిగిపోయినదానికి మనస్సులో బాధపడి నేను మొదట తీసికొన్న విప్రుడితో 'స్వామీ! గోవును ఇమ్ము. 
దానికి బదులు నీకు మంచి గోవులు లక్ష ఇస్తా' ననగా - అతడు దైన్యంతో ఇట్టా అన్నాడు. 


తే. “పాలు గడు బెక్కు దాని సబాము లెస్స | పెయ్య కర్షిలి గలదు మత్తియ సుతుండు 

పాల కేడ్డిన యపుడ చన్పట్టనిచ్చు - నేది ప్రొద్దెన నట్టి గో వెందుం గలదు? 427 
ప్రతిపదార్థం: పాలు; కడున్‌+పెక్కు= చాలా ఎక్కువ; దాని సబాము లెస్స= ఆ ఆవుస్వభావం మంచిది; పెయ్యకున్‌= 
దూడపై; అర్మిలి= (పేమ; కలదు= కలిగిఉన్నది; మత్‌= నా; పియసుతుండు= కూర్మి కొడుకు; పాలకున్‌= పాలకొరకు; 
ఏడ్భినఅపుడు+అ= ఎప్పుడు ఏడిస్తే అప్పుడు; ఏది (ప్రొద్దు+ఐనన్‌= ఏ వేళనైనా; చన్‌= పొదుగు; పట్టన్‌+ఇచ్చున్‌= పట్టుకొననిస్తుంది, 
అట్టిగోవు, ఎందున్‌= ఎక్కడ; కలదు?= ఉన్నది? 


తాత్సర్యం: దానికి పాలెక్కువ. దూడమీద దానికి మక్కువ ఎక్కువ. నా చిన్నారి కొడుకు ఏడ్పినప్తుడు ఏ వేళనైనా 
సరే పొదుగును పట్టుకొన నిస్తుంది. అట్లాంటి గోవు ఎక్కడ ఉంటుంది? 


క శ్రీవోలె నింటిలో నా | గోవుండంగ6 జూతుంగాని కోటి మొదవులుం 

గావు సరి దాని” కని భూ । దేవుండు వోవుటయు నేను దీనత దోంపన్‌. 428 
ప్రతిపదార్థం: శ్రీ= మహాలక్ష్మి; పోలెన్‌= వలె; ఆ గోవు; ఇంటిలోన్‌= ఇంట్లో; ఉండంగన్‌= ఉంటే; చూతున్‌ కాని= చూడగలను 
కానీ; కోటి; మొదవులున్‌= ఆవులైనా; దానికిన్‌; సరికావు= సమానం కావు; అని; భూదేవుండు= (బ్రాహ్మణుడు; పోవుటయున్‌= 
పోగా; నేను; దీనత= దైన్యం; తోటన్‌= తోపగా. 
తాత్సర్యం: అది మహాలక్ష్మివలె ఇంట్లో ఉంటే చూడగలను కాని, కోటిగోవులైనా దానితో సమానం కావని ఆయన 
కోపంతో వెళ్ళిపోగా నేను దైన్యంతో. 


విశేషం: ఇందాక బ్రాహ్మణుడు దైన్యంతో అంటే ఇప్పుడు రాజు దైన్యం తోపగా అంటున్నాడు. 
చ. “కనకము ధేనువుల్‌ మణి నికాయము లిచ్చెద; నేమి యైన ద 
క్కును మది కిష్టమైన యది గోరుము గోవుని కంచు. జేరి త 
కిన ధరణీసుపర్వునకు. గీడ్పడి యెమ్మెయి వేండికొన్న 'నేం 
గొన భవదీయ రాజ్యమును; గుత్సితవృత్తికి నియ్యకొందునే?' 429 


ఎఆబు ౦: కనకము= బంగారం; = లు; కా లు= అనక లు; ఐనన= ఎమైనాసరె; 
ప్రతిపదార్థం: కనకము రం; ధేనువుల్‌= గో మణినికాయము నేక రత్నాలు; ఏమిఐనన్‌= ఏమైనాసరే 
ఇచ్చెదన్‌= ఇస్తాను; తక్కునున్‌= మిగిలినది (ఏదైనాసరే); మదికిన్‌= మనస్సుకు; ఇష్టము= ఇష్టం; ఐనఅది= ఐనదాన్ని; 


298 శ్రీమదాంధ్ర మహాభారతము 


గోవునకున్‌= ఆవునకు బదులు; కోరుము= కోరుకొమ్ము; అంచున్‌= అంటూ; చేరి= సమీపించి; తక్కిన= రెండవ; ధరణీ 
సుపర్వునకున్‌= భూదేవుడికి, బ్రాహ్మణుడికి; కీడ్పడి= దైన్యంతో; ఏ+మెయిన్‌= ఏ విధంగా; వేండికొన్నన్‌= వేడుకొనినా; ఏన్‌= 
నేను; భవదీయ= నీ; రాజ్యమును= రాజ్యమైనా; కొనన్‌= తీసికొనను; కుత్సిత వృత్తికిన్‌= కుచ్చితపు ఆలోచనకు; ఇయ్యకొందునే?= 
ఇష్టపడతానా? 

తాత్సర్యం: బంగారం, మణులు, ఆవులు ఏదైనా సరే కోరుకొమ్ము కానీ “ఈ ఆవు నిమ్ము' అని ఎంత దీనంగా 
(బ్రతిమిలాడినా ఆ రెండవ బ్రాహ్మణుడు అంగీకరించక 'నాకు రాజ్యమైనా సరే వద్దు పొమ్ము. ఇంత కుత్సితబుద్ధిని 
నే నంగీకరించను.” 


తే. అనియెం గాని నా మాట గైకొనండ యాత; డట్టి యెడం గాలవశగతి యావహిల్లి 
యముని కడ కేంగ నాతోడ నతండు వికచ । నలినలోచన! యిట్లని పలికె. బ్రీతి. 430 


ప్రతిపదార్థం: అనియెన్‌+కాని= అన్నాడు తప్ప; ఆతండు= అతడు; నా మాటన్‌; కైకొనండ= వినిపించుకొనలేదు; అట్టి+ఎడన్‌= 
ఆ సమయంలో; కాలవశగతి= మరణదశ; ఆవహిల్లి= కలిగి; యముని; కడకున్‌= సమీపానికి; ఏంగన్‌= పోగా; నాతోడన్‌= 
నాతో; అతండు= యముడు; వికచ= విప్పారిన; నలిన= తామరపూలవంటి; లోచన!= నేత్రాలవాడా!; ఇట్లని= ఈ విధంగా; 
ప్రీతిన్‌= (ప్రేమతో; పలికెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: వికసించిన తామరపూలవంటి నేత్రాలున్నవాడా! ఆ రెండవ (బ్రాహ్మణు డట్లా అన్నాడు తప్ప నా మాట 
పట్టించుకొనలేదు. అప్పుడు మృత్యువు సంభవించి నేను యముని దగ్గరకు పోగా అతడు నాతో ప్రేమగా ఇట్లా 
యు గి ౧ 

అన్నాడు. 
విశేషం: వికచ నళిన లోచన= ఈ సంబోధన భగవంతుడి నేత్ర సౌందర్యాన్ని సూచించేదే. అయినా ఇక్కడ కథ విన్నాక 
కలిగే ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. 
చ. “జనవర! పుణ్యకర్మము లసంఖ్యము లీవొనరించి తొక్క వి 

ప్రునిధన మజ్జతం గొనుట( బొందె సకిల్టిషభావ మల్ప మి 

ట్లొనరిన రెంట నయ్యెడు మహోన్నతి దుర్గతులందు మున్ను నీ 

చనునెడ యెద్ది నావుడు న సాఖ్యపు( జోటని సమ్మతించితిన్‌. 431 
ప్రతిపదార్థం: జనవర!= రాజా!; ఈవు= నీవు; పుణ్య కర్మములు= పుణ్య కార్యాలు; అసంఖ్యములు= లెక్కలేనన్ని; 
ఒనరించితి= చేశాడు; ఒక్క; విప్రుని ధనము= (బ్రాహ్మణుడి సొమ్ము; అఆజ్ఞతన్‌= తెలియక; కొనుటన్‌= (గ్రహించడంవల్ల; 
సకిల్బిష= పాపంతో కూడిన; భావము= సంస్కారం; అల్పము= కొంచెం; పొందెన్‌= కలిగింది; ఇట్టు; ఒనరిన= ఒనగూడిన, 
సంభవించిన; రెంటన్‌= రెంటితో; అయ్యెడు= కలిగే; మహా+ఉన్నతి= గొప్పదశ; సద్గతి; దుర్గతులు= చెడ్డదశ; అందున్‌= 


అందులో; మున్ను= ముందుగా; నీ చనునెడ= నీవు వెళ్ళేలోకం; ఎద్ది= ఏది; నావుడున్‌= అంటే; అసౌఖ్యపుంజోటు= 
సుఖంలేనిచోటు - నరకం; అని; సమ్మతించితిన్‌= అంగీకరించాను. 


తాత్పర్యం: 'రాజా! నీ వనేక పుణ్యకార్యాలు చేసినందున సద్గతి కలుగుతుంది. కాని, తెలియకుండా బ్రాహ్మణుడి 
సొమ్ము నీకు చేకూరటంవలన పాప మింత అంటింది. కనుక సద్గతి, దుర్గతులలో నీ వేది ముందుగా 
అనుభవించాలనుకుంటున్నావో చెప్పమని యముడు అనగా నేను దుర్గతినే ఎన్నుకొన్నాను. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 299 


ఆ. అట్టు లియ్యకొనిన యా క్షణమాత్ర మ । స్తకము క్రిందు గాంగ ధరణి బడంగ 

వలసె; నపుడు వింటి నలఘు కృపార్ధ వ । ర్థాలికలితమైన యముని పలుకు. 432 
ప్రతిపదార్థం: అట్టులు= ఆ విధంగా; ఇయ్యకొనిన= అంగీకరించిన; ఆక్షణమా(త్రన్‌= ఆక్షణంలో; మస్తకము= తల; (క్రిందు+ 
కా6గన్‌= (క్రిందై; ధరణిన్‌= భూమిమీద; పడంగన్‌ వలసెన్‌= పడవలసి వచ్చింది; అపుడు; అలఘు= గొప్ప; కృపా+ఆ(ర్ట= 
దయతో తడిసిన; వర్ల!ఆలి= అక్షరాల సమూహంతో; కలితమైన= కూడిన; యముని పలుకున్‌= యముడి మాటను; 
వింటిన్‌= విన్నాను. 


తాత్సర్యం: అట్లా అంగీకరించానో లేదో తలక్రిందులుగా భూమిపై పడ్డాను. పడుతుండగా దయగల యముని 
మాట వినిపించింది. 


వ. అది యెయ్యది యంటేని. 433 
ప్రతిపదార్థం: అది; ఏ+అది= ఏది; అంటేని= అంటే. 
తాత్సర్యం: అది ఏమంటే. 


తే. వాసుదేవు( డనేక సంవత్సరముల । కధిప! నీ యున్న చోటికి నరుగుదెంచి 

యుద్ధరించు ని న్నట నిత్యసిద్ధ సౌఖ్య । మైన లోకమునకు జను దనఘ! నీవు. 434 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నీ+ఉన్నచోటికిన్‌= నీవుండే స్థలానికి; అనేక సంవత్సరములకున్‌= చాలా కాలం తరువాత; 
వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; అరుగుదెంచి= వచ్చి; నిన్నున్‌; ఉత్‌+హరించున్‌= పైకి తీస్తాడు; (ఉత్‌+ధరించు= చక్కగా 


ఆదుకొంటాడు, రక్షిస్తాడు) అటన్‌= అక్కడ; అనఘ!= పుణ్యాత్ముడా!; నీవు; నిత్య= శాశ్వత; సిద్ద= ఉన్న; సౌఖ్యము= సుఖాలు 
కలది; ఐన= అయిన; లోకమునకున్‌= లోకానికి, చనుదు= వెళ్ళుతావు. 


తాత్పర్యం: రాజా! చాలా కాలం తరువాత భగవంతుడైన శ్రీకృష్ణుడు నీవున్న చోటికి వస్తాడు. నిన్ను పైకి తీయటమే 
కాక సద్గతి ననుగ్రహిస్తాడు. తరువాత నీకు అతడి అనుగ్రహంతో శాశ్వత సుఖాలు కల లోకం లభిస్తుంది. 


విశేషం: ఇది యముడి దయగల మాట. అతడికీ రాజుమీద జాలి కలిగింది. “అయ్యో! పాపం దానం చేసి పాపం 

కొనుక్‌ొ గన్నాడే' అని. 

వ. ఇట్లు వినుచు నిలాతలంబునం బడి కృకలాసత్వంబు నొంది చరియించుచుండి, నేండు దైవదత్తంబయిన 
చిత్తవర్తనంబునం జేసి యిక్కూపంబునకు వచ్చిన యపర క్షణంబునం గృకలాసంబులకు లేనిమేని పెం 
పావహిల్లిన నుల్లంబు సవిససయం బగుచునుండ యమప్రసాదంబున నెప్పుడును మాయని పరిజ్ఞానంబు 
వర్తిల్లనున్నంతం బరమ యోగీంద్ర భావ్యంబగునీ భవ్యసన్నిధి దొరకొనియె' నని పలికె నప్పు డప్పుడమిటేనికి( 
బూర్వాచరిత పుణ్య కర్మానురూపం బగు రూపం బావిర్భవించిన దానికిం బ్రమోదభరితుం డై యతండు. 435 


300 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు వినుచున్‌= ఇట్టా వింటూ; ఇలా తలంబునన్‌+పడి= భూమిపై పడి; కృకలాసత్వంబున్‌= తొండ 
స్వభావాన్ని, రూపాన్ని; ఒంది= పొంది; చరియించుచుండి= తిరుగుతూ ఉండి; నే(డు; దైవదత్తంబు+అయిన= దైవ 
మను([గ్రహించిన; చిత్తవర్తనంబునన్‌+చేసి= మనసు సంకల్పంతో; ఈ+కూపంబునకున్‌= ఈ బావికి; వచ్చిన; అపర క్షణంబునన్‌= 
మరుక్షణంలో; కృకలాసంబులకున్‌= తొండలకు లేని; మేని పెంపు= శరీర విస్తృతి; ఆవహిల్లినన్‌= కలిగితే; ఉల్లంబు= మనస్సు; 
సవిస్మయంబు+ అగుచున్‌+ఉండన్‌= ఆశ్చర్యంపొందుచుండగా; యమప్రసాదంబునన్‌= యముడి దయతో; ఎప్పుడును= 
నిత్యం; మాయని= మాసిపోని; పరిజ్ఞానంబు= గొప్ప తెలివి; వర్తిల్లనున్నంతన్‌= |ప్రవర్తిస్తుండగా; పరమ= గొప్ప; యోగి+ఇం(ద్ర= 
మహాయోగులకు; భావ్యంబు+అగు= భావించ దగ్గ; నీ; భవ్య= మహా; సన్నిధి= సాన్నిధ్యం; దొరకొనియెన్‌= లభించింది; అని 
పలికెన్‌= అని చెప్పాడు; అప్పుడు; ఆ+పుడమి= ఆ భూమి; టేనికిన్‌= రాజుకు; పూర్వ+ఆచరిత= పూర్వజన్మంలో చేసిన; 
పుణ్య= పవిత్ర; కర్మ+అనురూపంబు+అగు= కర్మానుగుణమైన; రూపంబు= ఆకారం; ఆవిర్భవించినన్‌= కలిగినంత; 
దానికిన్‌= ఆ అదృష్టానికి; ప్రమోద= సంతోషంతో; భరితుండై= నిండినవాడై; అతండు= రాజు, 


తాత్సర్యం: ఇట్లా వింటూనే భూమిపై పడ్డాను. వెంటనే తొండరూపం వచ్చింది. ఇవ్వాళ దైవానుగ్రహంతో కలిగిన 
సంకల్ఫానుసారంగా ఈ బావి దగ్గరకు వచ్చిన మరుక్షణంలో శరీరం సాధారణంగా తొండలకు లేని విధంగా 
పెరిగిపోతే ఆశ్చర్యపోయాను. యముడి దయతో నాకు మంచి జ్ఞానమున్నది కనుక ఈ రోజు యోగులకు లభించే 
నీ దివ్య సన్నిధి నాకు లభించింది” అని చెప్పాడు. పూర్వ జన్మకర్మానుగుణమైన రూపం కలిగింది. దాని కతడు 


సంతోషించి. 


నృగుండు శ్రీకృష్ణునలనం బాపవిముక్తుండై పుణ్యలోకమునకు( బోవుట (సం.13-69-28) 


తే. 'దేవ! నీ దగు కారుణ్వ దృష్టి యమ్మత | పూరమును బోలె నా మీందం బొలయుటయును 
ణ్య యృట్ట 
దీనదశ పాసె; భవదనుజ్ఞానిరూఢి । నేను జనియెద సంచిత స్థానమునకు. 436 
ప్రతిపదార్థం: దేవ!= స్వామీ!; నీ దగు= నీదైన; కారుణ్యదృష్టి= దయగల చూపు; అమృతపూరమును పోలెన్‌= అమృత 
పవాహంవలె; నా మీ6దన్‌= నాపైన; పొలయుటయును= వా(పించటంవలన; దీనదశ పాసెన్‌= దైన్వసితి పోయింది; భవత్‌= 
8 శ § గజి 


న అనుజ్ఞానిరూఢిన్‌= ఆనతి మేరకు; సంచిత= కర్మతో సంపాదించుకొన్న; స్థానమునకున్‌= గతికి; నేనున్‌; చనియెదన్‌= 
పోతాను. 


తాత్పర్యం: 'స్వామీ! నీ దయ అమృతప్రవాహమై నాపయి పొంగి పొరలినందువలన నా దీనత్వం తొలగిపోయింది. 
నీ ఆజ్ఞవలన సద్గతికి పోతాను.” 


క. అని సవినయ ప్రణామం । బున నారాధించి వృష్టెపుంగవు6 దగ వీ 
డ్కొని యా నృగు(డు విమానం । బున నుత్తమలోకమునకు( బోయె నరేంద్రా! 437 


ప్రతిపదార్థం: నరేంద్రా!= మానవులకు అధిపతీ!; అని; స+వినయ= వినయంతో కూడిన; ప్రణామంబునన్‌= నమస్కారంతో; 
ఆరాధించి= పూజించి; వృష్లిపుంగవున్‌= వృష్ణివంశంలో ్రేష్టుడైన శ్రీకృష్ణుడిని; తగన్‌= అర్హమైన రీతిగా; వీడ్కొని= సెలవు 
కైకొని; ఆనృగుడు= ఆ నృగుడనురాజు; విమానంబునన్‌= విమానంమీద; ఉత్తమ= శ్రేష్టమైన; లోకమునకున్‌= లోకానికి; 
పోయెన్‌= వెళ్ళాడు. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 301 


తాత్పర్యం: రాజా! ఈ విధంగా వినయంతో నమస్కరించి, శ్రీకృష్ణుడిని పూజించి, తగినట్టుగా వారి సెలవు గైకొని 
విమానంమీద ఉత్తమలోకాలకు నృగుడు వెళ్ళిపోయాడు. 


వ. ఇవ్విధంబున. 438 
తాత్పర్యం: ఈ విధంగా. 


క. భరితానందు( డగుచు నృగు(। డరిగిన, లోకహితకారియై కృష్ణుండు ని 

ర్థర మధురతాతిహృద్యా । క్షరంబుంగా నిట్టు లనియె6 గౌరవముఖ్యా! 439 
ప్రతిపదార్థం: నృగుండు= ఆ రాజు; భరిత= నిండిన; ఆనందుండు= ఆనందం కలవాడు; అగుచున్‌= అవుతూ; అరిగినన్‌= 
పోగా; కృష్ణుండు; లోకహితకారిఐ= లోకానికి మేలుకోరినవాడై; నిర్భర= నిండారిన; మధురతా= మాధుర్యంతో; అతి= మిక్కిలి; 
హృద్య= హృదయరంజకమైన; అక్షరంబు(గాన్‌= అక్షరాలు కలిగినట్టుగా; కౌరవముఖ్యా!= కౌరవ్రేష్టుడా!; ఇట్టులు; అనియెన్‌. 
తాత్సర్యం: నృగుడు ఈ విధంగా ఆనందభారంతో పోయిన తరువాత శ్రీకృష్ణుడు మాధుర్యం నిండారిన 
అక్షరాలతో ఇట్టా సెలవిచ్చాడు. 

౧? 


క “ధరణీసుర ధన హరణము । దురితతమము నృపున కధిక దోషము నృగగో 

హరణ క్రియ విప్రస్వా । హరణము భూపాలవరున కాపదం దెచ్చున్‌.” 440 
ప్రతిపదార్థం: నృపునకున్‌= రాజునకు; ధరణీసుర= (బ్రాహ్మణుల; ధనహరణము= సొమ్ము నపహరించటం; దురిత తమము= 
మిక్కిలి పాపం; అధిక దోషము= అతిశయమైన తప్పు; నృగ గోహరణ (క్రియన్‌= నృగుడు గోవును హరించిన రీతిగా; 
భూపాలవరునకున్‌= భూమిని పాలించే ఏ రాజుకైనా; విప్ర= (బ్రాహ్మణుడి యొక్క; స్వ+ఆహరణము= సొమ్మును కాజేయటం; 
ఆపద తెచ్చున్‌= ఆపదను కలిగిస్తుంది. 
తాత్సర్యం: 'రాజునకు విప్రుని సొమ్ము అపహరించటం చాలా పాపం. కనుక విఫ్రుడి సొంత ధనాన్ని ఏ రాజూ 
హరించరాదు. అది మహాపాపం. నృగుడు విప్రుడి ఆవును అపహరించటం వలన కదా! అంత ఆపద పొందాడు.” 


వ. అనియె; నివ్వాక్యంబులు నీకుం జెప్పవలవ దైన నితిహాసావసానువర్తి యగుటం జేసి వినిపించితి' నని చెప్పి 
యప్పాండవాగ్రజుతో భీష్ముండు వెండియు. 441 


ప్రతిపదార్థం: ఈ+వాక్యంబులు= ఈ వాక్యాలు; నీకున్‌= నీకు; చెప్పన్‌= చెప్పటం; వలవదు= అక్కర్లేదు; ఐనన్‌= ఐనా; 
ఇతిహాస+అవసాన= కథ చివరలో; అనువర్తి= అనుసరించినది; అగుటం జేసి= అయినందువలన; వినిపించితిన్‌= వినిపించాను. 


తాత్సర్యం: ఈ వాక్యాలు నీకు చెప్పనక్కర్లేదు. కాని, ఈ పురాణ కథాంతంలో ఉన్నందున నీకు చెప్పవలసి 
వచ్చింది.” అని చెప్పి ధర్మరాజుతో భీష్ముడు ఇంకా. 


క. “సత్సంగతి సజ్జనులకు । నుత్సవ మొనరించు నృగున కున్నతి( ద్రిజగ 
ద్వత్సలు( డగు కృష్ణుండు స । ముత్సుకతం జేర. జనుట యొసంగిన మాడ్కిన్‌.” 442 


302 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: (త్రిజగత్‌+వత్సలు(డు= మూడు లోకాలయందు వాత్సల్యంగలవాడు; అగు= ఐన; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; 
సముత్సుకతన్‌= మంచి ఉత్సాహంతో; చేరన్‌+చనుట= చెంతకు జేరుట; నృగునకున్‌= నృగు మహారాజుకు; ఉన్నతిన్‌= 
సద్గతిని; ఒసంినమాడ్కిన్‌= అనుగ్రహించిన విధంగా; సత్‌+జనులకున్‌= మంచివారికి; సత్‌+సంగతి= మంచివారిస్నేహం; 
ఉత్సవము= పండుగ, కోర్కెలు కొనసాగడం; ఒనరించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: 'సత్పురుషులకు మహాత్ములతో కలియటం పండుగవంటిది. శ్రీకృష్ణానుగ్రహంవలన కదా నృగు 
డుత్తమలోకాలకు వెళ్ళాడు. 


వ. అని పలికి మటియును. 443 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 


క. “దానము సమగ్ర ఫలదము । భూనాయక! గోవునెడ విబుద్దిత్వము గీ 
డైనది గావున గోస | మ్మానన మేమఅక యుండు మది యేప్రొద్దున్‌.” 444 


ప్రతిపదార్థం: భూనాయక!= రాజా!; దానము; సమ(గ్ర= పూర్ణసమస్త; ఫలదము= ఫలాన్నిస్తుంది.; గోవునెడన్‌= ఆవు విషయంలో; 
విబుద్దిత్వము= అజ్ఞానం; కీడు= ఆపద; ఐనది; కావునన్‌= కాబట్టి; ఏ ప్రొద్దున్‌= ఎప్పుడును; గో సమ్మాననము= ఆవును 
ఆరాధించటం; మదిన్‌= మనస్సులో; ఏమణక= మరువక; ఉండుము. 


తాత్సర్యం: 'రాజా! దానం అమిత ఫలదాయి. కనుక ఆవు విషయంలో అజ్ఞానం పనికిరాదు. దానిని గౌరవంతో 
నిత్యమూ పూజించుము.” 


వ. అనిన విని ధర్మజుండు 'గోవులయెడ విరుద్దాచరణంబున నయ్యెడు దురితంబు తెజంగెజింగించితి; గో దాన 
ఫలవిశేషం బింకను విన వలతుం జెప్పవే యనుటయు, ననిమిష నదీనందనుం 'డివ్విషయంబున నైనది 
యొక్క యితిహాసంబు గల దాకర్ణింపు' మని యతని కిట్లనియె. 445 


ప్రతిపదార్థం: అనినన్‌, విని; ధర్మజుండు= ధర్మరాజు; గోవుల ఎడన్‌= ఆవుల విషయంలో; విరుద్ద+ ఆచరణంబునన్‌= 
వ్యతిరేకమైన కర్మచేత; అయ్యెడు= కలిగే; దురితంబు= పాపంయొక్క; తెణంగు= విధానం; ఎజింగించితి= స్పష్టం చేశావు; 
గోదాన ఫలవిశేషంబు= ఆవును దానం చేయటంవలన కలిగే విశేషఫలం; ఇంకనున్‌= ఇంకా; వినవలతున్‌= వినాలనివాంఛిస్తున్నాను; 
చెప్పవే అనుటయున్‌= అని అడుగగా; అనిమిష నదీ= దేవతానదియెన గంగయొక్క; నందనుండు= కొడుకు; ఇవ్విషయంబునన్‌= 
ఈ విషయంలో; ఐనది= జరిగినది; ఒక్క+ఇతిహాసంబు+కలదు= ఒక పూర్వకథ ఉన్నది; అకర్షింపుము= వినుము అని; 
అతనికిన్‌= ధర్మజునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఆవు విషయంలో వ్యతిరేకంగా చేయటంవలన కలిగే పాపం సమగ్రంగా చెప్పావు. గోవును దానం 
చేసినందువలన కలిగే విశేషఫలం వినాలని ఉన్నది. చెప్పు' మని అడిగితే దేవతానది కొడుకు “ఈ విషయంగా ఒక 
కథ ఉన్నది చెప్పుతాను ఏనుము' అని ఇట్లా అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 303 


గో ప్రభాన విషయకం బగు నౌద్దాలకి పుత్ర చరిత్రము (సం.13-70-1) 


రూ 


“'అనఘు( దౌద్దాలకి యను మహాముని | దన తనయుని బిలిచి యిధ్యములు దర్భ 
కట్టయు జలపూర్ణ కలశంబు( బువ్వులు | మటిచి వచ్చితి నేటి మడ( గుమార! 
గొని రమ్ము వేగంబ చని' । యన్ననాచికేతాహ్వయుం డగు నతం డరుగునంత 
వాహిని పొంగిన వట్టోడి యవి వోయె€। గానక యాతండు క్రమ్మటంగ 


ఆ. నరుగుదెంచి కాన ననుటయు నాంకలి । దనదు కర్మవైకృతంబు సైంప( 
జాలకలిగి 'యోరి! జము€ జూడం బొమ్మని । శాప మిచ్చె దండ్రి భూపవర్య! 446 


ప్రతిపదార్థం: అనఘుండు= పుణ్యాత్ముడు; బౌద్దాలకి= ఉద్దాలకుడి కొడుకు; అనుమహాముని= అనేగొప్ప బుషి తన; 
తనయునిన్‌= కొడుకును; పిలిచి; ఇధ్మములు= అగ్నిలో వేసే సమిధలు; దర్భకట్టయున్‌= దర్భలకట్ట; జలపూర్ల్ణకల శంబున్‌= 
నీరునిండా ఉన్న చెంబు; పువ్వులున్‌; ఏటిమడన్‌= ఏటిరేవులో - ఒడ్డున; మజచివచ్చితిన్‌; కుమార!= నాయనా!; వేగంబ 
చని= త్వరగా పోయి; కొనిరమ్ము= తీసికొనిరమ్ము; అన్నన్‌= అని చెప్పగా; నాచికేత+ఆహ్యయుండు+అగు+అతండు= 
నాచికేతుడన్నపేరుగల ఆతడు; అరుగునంతన్‌= వెళ్ళేలోపల; వాహిని= నది; పొంగినన్‌= పొంగగా; వజ్హు ఓడి= వరదపాలై, 
ప్రవాహంపాలై; అని పోయెన్‌= తండ్రి చెప్పినవన్నీ నీటిలో కొట్టుకొనిపోయాయి; ఆతండు= నాచికేతుడు; కానక= చూడక; 
(క్రమ్మజంగన్‌= తిరిగి; అరుగుదెంచి= వచ్చి; కానన్‌= వాటిని చూడలేకపోయాను; అనుటయున్‌= అనగా; ఆంకలి; తనదు= 
తన; కర్మవైకృతంబు= కర్మ దుష్పలితం; సైంపన్‌చాలక= ఓర్చుకొనలేక; తండ్రి; ఓరీ= కోపంతోచేసిన సంబోధన; జమున్‌= 
యముడిని; చూడన్‌= చూడటానికి; పొమ్ము= పో; అని; అలిగి= కోపించి; శాపమున్‌; ఇచ్చెన్‌. 


తాత్సర్యం: ఉద్దాలకుని కొడుకు జొద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు. ఒకరోజు తండ్రి కొడుకుతో 'నాయనా! 
ఏటిరేవులో కుశలు, సమిధలు, కమండలువు, పూలూ అన్నీ మరచిపోయి వచ్చాను. త్వరగా పోయి తీసికొనిరమ్ము' 
అన్నాడు. కొడుకూ సరే నని పోగా, అంతకుముందే నది పొంగి వాటిని తనతోపాటు తీసికొనిపోయింది. కొడుకు 
వాటిని కానక తిరిగివచ్చి తండ్రితో చెప్పగానే ఆయనకు ఆకలి, దుష్ట కర్మఫలం ఏకమై (క్రమ్ముకోగా కొడుకును 
'యముడి దగ్గరికి పొమ్ము” (చావుము) అని శపించాడు. 


విశేషం: ఇందులో తెలుగు మాటలు - ఏటిమడ, వజ్టు, ఓడి (నీరు ఓడటం) చాలా అందమైనవి. 


ఈ జౌద్దాలకి - నాచికేతుల కథ కఠోపనిషత్తులోనిది. ఇందులో తండ్రి ముసలి ఆవులను దానంచేస్తూ ఉంటే చూచిన 
కొడుకు న న్నెవరికి దానం చేస్తా? వని ముమ్మా రడిగితే 'యముడికి' అని తండ్రి కోపంతో విసుగుతో అంటాడు. వాడు 
యముడి దగ్గరకు వెళ్ళి ఆధ్యాత్మికవిద్య నెరిగి వస్తాడు. అదే కఠోపనిషత్తు. 


వ. ఇట్లు శపియించిన నబ్బాలకుండు గేలు మోడ్డి ఫాలంబున మోపికొనుచుం 'బ్రసన్నుండ వగు మని పలుకు 

పలుక(గా( జేతనారహితుండై పడుటయు నమ్మునివరుండు. 447 
ప్రతిపదార్థం: ఇట్లు; శపియించినన్‌; ఆ+బాలకుండు= ఆ పిల్లవాడు; కేలు= చేయి; మోడ్చి= ముడిచి; ఫాలంబునన్‌= 
నుదుటిపై; మోపికొనుచున్‌= ఆనిస్తూ; ప్రసన్నుండవు= (ప్రశాంత మనస్కుడవు; అగుము= కమ్ము; అని పలుకు= మాట; 


పలుకంగాన్‌= అన్నంతలో; చేతనా= చైతన్యం, ప్రాణం; రహితుండై= పోయినవాడై; పడుటయున్‌= (క్రిందపడటంతో; ఆ 
మునివరుండు= ఆ మునిరాజు. 


304 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తండ్రి శపించేసరికి కొడుకు నమస్కరించి తండ్రీ నా పై దయ చూపించుమని అంటూ ఉండగానే 
అతడి ప్రాణం పోయి (క్రింద పడ్డాడు. అప్పుడు తండ్రి. 


క, కనుగొని పశ్చాత్తాపం । బున నుల్లం బెరియ నిట్లు పుత్తకు నేనే 
పనికై చేసితి విగతా । సునింగా నని మూర్చ మునుంగుచుం బడియె ధరన్‌. 448 
ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; పశ్చాత్‌= వెనుక కలిగే; తాపంబునన్‌= బాధచేత; ఉల్లంబు= మనస్సు; ఎరియన్‌= 


మాడిపోగా; ఇట్లు; పుత్రకున్‌= కొడుకును; నేను; ఏ పనికై= దేనికొరకు; విగత+అసునిన్‌ కాన్‌= పోయిన ప్రాణాలు 
కలవాడినిగా; చేసితిన్‌= చేశాను; అని; మూర్చన్‌= మూర్చలో; మునుగుచున్‌= మునుగుతూ; ధరన్‌= భూమిపై; పడియెన్‌=పడ్డాడు. 


తాత్సర్యం: చూచి తండ్రి పశ్చాత్తాపంతో కుమిలి 'అయ్యో! కొడుకును దేనికొరకు చంపుకొన్నా?'నని మూర్చపడ్డాడు. 


వ. పడి యొక్కింతసేపునకుం దేలి తనయుం దేజి చూచి యశ్రులొలుక నబ్బాలకు నురంబున మొగంబు మోపి 
చేష్ట దక్కి యుండ, నద్దినశేషంబును నయ్యామినియునుం జనియె సూర్యోదయ సమయంబున. 449 
ప్రతిపదార్థం: పడి= భూమిపై పడి ఒక్కింతసేపునకున్‌= కొంచెం సేపటికి; తేజి= తేరుకొని; తనయున్‌= కొడుకును; తేటి 
జూచి= తేరిపార చూచి; అ(శ్రులు+ఒలుకన్‌= కన్నీరు పారగా; ఆ+బాలకు= ఆ కొడుకుయొక్క; ఉరంబునన్‌= రొమ్ముపై; 
మొగంబు= తనమొగం; మోపి= ఆనించి; చేష్ట+తక్కి= చైతన్యంపోయి; ఉండన్‌= ఉన్నంతలో; ఆ+దినశేషంబును= ఆ 
మిగిలిన పగలు; ఆ+యామినియున్‌= ఆ రాత్రికూడా; చనియెన్‌= కడచింది; సూర్య+ఉదయ సమయంబునన్‌= తెల్లవారి 
ప్రొద్దుపొడిచేవేళ. 
తాత్సర్యం: కొంతసేపటికి తేరుకొని కొడుకును చూచి ఏడ్చి, పిల్లవాడి రొమ్మున మొగంపెట్టి నిశ్చేష్టుడై ఉన్నంతలో 
౧ యు OO 
మిగిలిన పగటితోపాటు రాత్రికూడ గడచిపోయింది. (ప్రొద్దుపొడుస్తున్న వేళలో. 
ఆ. అతని కన్ను నీర నాఫ్లతంబైన యా । శవము చేతనించి చలన మొంది 
యెలమి నత్తపస్వి యీక్షించుచుండ6 గ । న్దెజిచె, నిట్లు మగుడ. దెలివినొంది. 450 
ప్రతిపదార్థం: అతనికన్ను నీరన్‌= తండ్రియొక్క కన్నీటితో; ఆపతంబైన= అంతటా తడిసిపోయిన; ఆ శమము; చేతనించి= 
చైతన్యం పొంది; చలనమొంది= కదలిక కలిగి; అత్తపస్వి= ఆ ముని; ఎలమిన్‌= సంతోషంతో; ఈక్షించుచుండన్‌= చూస్తుండగా; 
అట్టు; మగుడన్‌= తిరిగి; తెలివిన్‌+ఒంది= తెలివి కలిగి; కన్‌+తెబుచెన్‌= కన్ను విప్పాడు. 
తాత్సర్యం: తండ్రి కన్నీటిలో నానిపోయిన ఆ శవం (క్రమంగా చైతన్యం పొంది తెలివి కలుగగా తిరిగి కళ్ళు 
తెరిచాడు. 


క. తనుం గనుంగొనియెడి సుతుతో । మునిపతి యి ట్లనియెం 'బుణ్యముల ప్రోంకవు నీ 
వనఘ! చని పుణ్యలోకము. । గని మత్పుణ్యమున రాక గలిగెను మగుడన్‌. 451 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; కనుగొనియెడి= చూచెడు; సుతుతోన్‌=కొడుకుతో; మునిపతి= మునిరాజు; ఇట్టు; 
అనియెన్‌; పుణ్యముల (ప్రోశవు= నా పున్నెముల రాశివి; అనఘ!; నీవు; చని= పోయి; పుణ్యలోకమున్‌= ఏ స్వర్గలోకమునో; 
కని= చూచి; మత్‌= నా; పుణ్యమునన్‌= పుణ్యంతో; మగుడన్‌= తిరిగి; రాక= రావటం; కలిగెను= సంభవించింది. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 305 


తాత్పర్యం: తనను చూస్తున్న కొడుకుతో తండ్రి నా పుణ్యాలరాశీ! నాయనా! ఏ పుణ్యలోకమో పోయి తిరిగి నా 
అదృష్టంచేత తిరిగి రావటం కలిగిందిరా! 


క. నీదగు తనువున దివ్యా । మోదము సాంద్రమయి సోడు ముట్టెడు నత్యా 

హ్లాదమహాశ్చర్యసము । త్పాది యగుచు; నీగతాగతములం జెపుమా! 452 
ప్రతిపదార్థం: అతి= మిక్కిలి; ఆహ్హాద= సంతోషం; మహా+ఆశ్చర్యం= గొప్ప అద్భుతం; సముత్సాది= కలిగించేది; అగుచున్‌= 
అవుతూ; నీది+అగు= నీదైన; తనువునన్‌= శరీరంలో; దివ్య= దేవతా సంబంధమైన; ఆమోదము= పరిమళం; సాం(ద్రము+అయి= 
దట్టమై; సోడు= బ్రహ్మరంధ్రము; ముట్టెడున్‌= తాకుతున్నది; నీ= నీయొక్క; గత= పోక; ఆగతములన్‌= రాకలను గురించి; 
చెపుమా!= చెప్పరా! 
తాత్పర్యం: నీ శరీరం నుండి దివ్యమైన వాసనలేవో గుబులుకొంటూ నాసాగోళాలనంట తాకుతున్నవి. ఇది చాలా 
ఆహ్లాదంగా, ఆశ్చర్యంగా ఉన్నది. కనుక నీ వెక్కడికి వెళ్ళావు? మరలా ఎట్టా తిరిగి రాగలిగావు? ఆ కథ 
చెప్పవయ్యా! 


వ. అనిన విని యమ్మునిపతికిం బ్రణమిల్లి యక్కునూరుం డిట్లనియె. 453 


ప్రతిపదార్థం: అనినన్‌విని; ఆ మునిపతికిన్‌= ఆ మునిశ్రేష్టుడికి; ప్రణమిల్లి= నమస్కరించి; ఆ కుమారుండు= ఆ బాలకుడు; 
ఇట్టు+అనియెన్‌; 


తాత్సర్యం: ఆ మాటలు విని కొడుకు తండ్రికి నమస్కరించి ఇట్లా అన్నాడు. 


సీ. “నీ యాజ్ఞ జని కమనీయ విశాలమై | మణిమయత్వంబున మహిత మగుచు 
వెలిగెడు సమవర్తి కొలువు కూటము. బ్రవే । శించితి నాతండు సేర. బిలిచి 
యంచితాసనము వెట్టించి భవద్దార వాతిశయంబున నర్హ్య ముఖ్య 
పరిపూజనముల సంభావించె నతనితో । 'నే లోకమున వసియించువాండ 


తే. ననఘ! యానతి యిమ్ము నా కంటి 'ననిన । 'నీవు సావవు; నీ తండ్రి నిన్ను జమునిం 
జూడ( బొమ్మని పనిచినం జూచి; తంద | యరుగు మమ్ముని వగ పేద' ననియె నతండు. 454 


ప్రతిపదార్థం: నీ యాజ్ఞన్‌= నీ ఆనతితో; చని= వెళ్ళి; కమనీయ= అందమైన; విశాలమై= విశాలమైన; మణిమయత్వంబునన్‌= 
మణులు నిండారి ఉన్నందున, మణులతో స్థగితమైనందున; మహితము= గొప్పది; అగుచున్‌= అవుతూ; వెలిగౌడు= 
ప్రకాశించే; సమవర్తి= యముడి; కొలువుకూటమున్‌= సభాశాలలో; ప్రవేశించితిన్‌= (ప్రవేశించాను; ఆతండు= ఆ యముడు; 
చేరన్‌ పిలిచి= దగ్గరకు పిలిచి; అంచిత= అందమైన; ఆసనము= పీఠం; పెట్టించి= భటులతో ఏర్పాటుచేసి; భవత్‌= నీపై నున్న; 
గౌరవ అతిశయంబునన్‌= అధిక గౌరవ భావంతో; అర్హ్య= ఆచమించే నీరు; ముఖ్య= మొదలైన; పరిపూజనములన్‌= గొప్ప 
పూజలతో; సంభావించెన్‌= నన్ను గౌరవించాడు; అతనితోన్‌; అనఘ!= పుణ్యాత్ముడా!; ఏ లోకమునన్‌= ఏ లోకంలో; (నేను) 
వసియించువాండను= వసించాలి; నాకున్‌; ఆనతిఇమ్ము= సెలవిమ్ము; అంటిన్‌= అన్నాను; అనినన్‌; నీవు; చావవు= చచ్చిపోలేదు; 
నీ తండ్రి; నిన్నున్‌; జమునిన్‌= యముడిని; చూడన్‌+పొమ్ము= చూడటానికి పొమ్ము; అని; పనిచినన్‌= ఆజ్ఞాపిస్తే, చూచితి= 
(వచ్చి నన్ను) చూచావు; ఆ+ముని= ఆ మునియొక్క; వగపు= దుఃఖం; ఏదన్‌= పోగా; అంద= అక్కడికే; అరుగుము= 
పొమ్ము; అని అతండు= ఆ యముడు; అనియెన్‌= అన్నాడు. 


306 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నీ యానతితో నేను వెళ్ళి విశాలమైన మణులు పొదిగిన అందమైన యముడి కొల్వుకూటంలో 
ప్రవేశించేసరికి ఆయన నీమీదున్న గౌరవభావంతో నాకు సింహాసనం, అర్హ్యం మొదలైనవి ఇచ్చి గౌరవించాడు. నే 
నన్నాను అర్ధంగాక - “ప్రస్తుతం నేను ఏ లోకంలో ఉండాలని అని అడుగగా అత డన్నాడు 'నీవు చావలేదురా! 
నీ తండ్రి యముడిని చూడరా” అని తిట్టాడు కదా! చూచావు. అక్కడికే పొమ్ము! పాపం మీ నాయన ఏడుస్తున్నాడు” 
అని అన్నాడు. 


విశేషం: భవత్‌ గౌరవాతిశయంబునన్‌ - అని అనటం గొప్ప సంస్కార ఫలితం. అది తన గొప్పతనమని భ్రమించవచ్చునుగదా! 
కనుక నాచికేతుడి మర్యాదను సూచిస్తున్నది. యముడి మాటలు పెద్దవాడు చిన్నవాడితో ముద్దుగా అన్నట్టున్నాయి. 
శాల లు లు ౧ 


వ. అనుటయు 'నట్లకాక! మగిడిపోయెద; నీ కడకు వచ్చితి, ధర్మమయుండవగు నిన్ను దర్శించితిం; 
బుణ్యలోకంబులు దర్శింప వేడ్క పుట్టెడు. జూపవే యని విన్నవించిన. 455 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనియముడు పలుకగా; అట్టకాక= అట్లాగే; మగిడి= తిరిగ; పోయెదన్‌= పోతాను; నీ కడకున్‌= 
నీ దగ్గరకు; వచ్చితిన్‌= వచ్చాను; ధర్మమయుండవు= ధర్మ స్వభావుడవు; అగు= అయిన; నిన్నున్‌= నిన్ను (యమధర్మరాజును) 
దర్శించితిన్‌= దర్శించగలిగాను; పుణ్యలోకంబులు= స్వర్గాది పుణ్యలోకాలు; దర్శింపన్‌= చూడాలనే; వేడ్క+పుట్టెడున్‌= కోరిక 
కలుగుతున్నది; చూపవే= చూపించవా; అని= అని; విన్నవించినన్‌= విన్నపం చేయగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: 'అట్లాగే తిరిగి వెళ్ళుతాను. ధర్మమూర్తివైన నిన్ను దర్శించాను. పుణ్యలోకాలని ఉంటాయట గదా! 
వాటిని దర్శించాలని కోరికగా ఉన్నది. చూపించవా!” అని విన్నవించుకొనగా. 


ఉ. అంచిత వాహనా కలిత యానము. దేర(గ( బంచి నన్ను నె 
కించి సహాధిరూఢు( డయి కేల్‌ దన కేల నమర్ది సత్మథా 
సంచయవర్తనుం డగుచు జారుముఖాబ్దవికాస మొప్ప వ 
ర్తించుచు( బుణ్యలోకములు ప్రీతి యెలర్ప6గ నాకు( జూపినన్‌. 456 


ప్రతిపదార్థం: అంచిత= అందమైన; వాహన+ఆకలిత= గుర్రాలను పూంచిన; యానమున్‌= బండిని; తేరంగన్‌+పంచి= 
తెప్పించి; నన్నున్‌; ఎక్కించి; సహ+అధిరూఢు(డు+అయి= నాతోపాటు తానూకూర్చుండి; కేల్‌= నా చేతిని; తనకేలన్‌= తన 
హస్తంలో; అమర్చి= ఘటించి, పట్టుకొని; సత్‌ కథా సంచయ= దివ్యకథలసమూహం; వర్తనుండు+అగుచున్‌= చెప్పుతూ; 
చారు= అందమైన; ముఖ= ముఖం అనెడి; అబ్బ్ద= తామరపూవుయొక్క; వికాసము+ఒప్పన్‌= వికసించిన అందం (ప్రకాశించగా; 
వర్తించుచున్‌= మెలగుతూ; పుణ్యలోకములు= స్వర్గాది లోకాలను; పీతి= ప్రేమ; ఎలర్బగన్‌= తేటపడగా; నాకున్‌; చూపినన్‌= 
చూపించగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: అందమైన గుర్రాలు కట్టిన రథం తెమ్మని ఆజ్ఞాపించి నన్ను ఎక్కించి (చేతితో పట్టి) తానూ 
నాతోపాటు కూర్చుండి తనచేతితో నాచేయి పట్టుకొని, మంచి కథలు చెప్పుతూ వికసించిన ముఖంతో నవ్వుతూ 
నాకు పుణ్యలోకాలన్నీ చూపించగా. 


ఆనుశాసనిక పర్వము - ద్వితీయాశ్వాసము 307 


తే. నయనములకు( జిత్తమున కానంద మొసంగు । నట్టి మణిగేహవాపికోద్యానములును 

బరమభక్ష్య భోజ్యాత్మక గిరులు హృద్య । దుగ్ధ ఘృతమయ ఘనసరిత్తులును గంటి. 457 
ప్రతిపదార్థం: నయనములకున్‌= కన్నులకు; చిత్తమునకున్‌= మనస్సుకు; ఆనందమున్‌= ఆనందం; ఒసంగునట్టి= కలిగించే; 
మణిగేహ= మణులు తాపిన ఇండ్లు; వాపికా= దిగుడు బావులున్నూ; ఉద్యానములును= ఉద్యాన వనాలున్నూ; పరమ= గొప్ప; 
భక్ష్య= నమిలి తినేవి; భోజ్య= భుబించేఆహారాలు; ఆత్మక= కల; గిరులు= కొండలు; హృద్య= ఆప్యాయమైన; ద్యు= పాలు; 
ఘృత= నేయి; మయ= మయమైన; ఘన= గొప్ప; సరిత్తులును= నదులును; కంటిన్‌= చూచాను. 
తాత్సర్యం: కళ్ళకూ మనస్సుకూ ఆహ్లాదాన్ని కలిగించే మణిసౌధాలు, దిగుడుబావులు, ఉద్యానవనాలూ, కొండలవలె 
ఉన్న భక్ష్యాలు, భోజ్యాలు, నదులై పారే పెరుగు, పాలు, నేయి చూచాను. 


విశేషం: కొండలే భక్ష్యభోజ్యాలుగా ఉన్నాయి. పాలు, నేయి నదులుగా పారుతున్నాయి. 


వ. మటథటియు గంధమాల్య దివ్యాంబరాభరణ ప్రముఖంబులగు భోగ యోగ్య పదార్థంబులు మహారాసులై యుండ 
నాలోకించితి; 'నీ లోకంబు లే పుణ్యంబులు సేసిన జనుల కనుభావ్యంబు?' లని యడిగితి; నడిగిన ధర్మరా 
జిట్టిట్టి వారివని యెటింగించి 'యిం దధిక విభవంబులైన యట్టి మాననీయ స్థానంబులు గోదానంబు 
లాచరించిన వారలయవి; భక్ష్యభోజ్య గిరులును దుగ్ధ ఘృతనదులును వారివి యని చెప్పి, వెండియు.458 

ప్రతిపదార్థం: గంధ= చందనం; మాల్య= పూదండలు; దివ్య= దేవతా సంబంధమైన; అంబర= వ(స్తాలు; ఆభరణ= నగలు; 
(ప్రముఖంబులు+అగు= మొదలైనవి; భోగయోగ్య= అనుభవించటానికి తగిన; పదార్థంబులున్‌= వస్తువులు; మహా= గొప్ప; 
రాసులై= గుట్టలై; ఉండన్‌= ఉండగా; ఆలోకించితిన్‌= చక్కగా చూచాను; ఈ లోకంబులు= ప్రస్తుతం నేను చూస్తున్న ఈ 
లోకాలు; ఏ పుణ్యంబులు= ఎట్లాంటి పుణ్యాలు; చేసిన; జనులకున్‌; అనుభావ్యంబులు= భోగించ దగ్గవి; అని; అడిగితిన్‌; 
అడిగినన్‌; ధర్మరాజు; యముడు; ఇట్టిట్టివారివి= ఇట్లాంటి వారికి సంబంధించినవని; ఎజింగించి= స్పష్టపరచి; ఇందున్‌; అధిక 
విభవంబులు= మిక్కిలి వైభవం కలవి; ఐనయట్టీ; మాననీయ= గొరవింపదగ్గ; స్థానంబులు= లోకాలు; గోదానంబులు; 
ఆచరించిన వారలయవి= చేసినవారివి; భక్ష్యభోజ్య గిరులును= భక్ష్యాల, భోజ్యాల కొండలు; దుర్ర= పాలు; ఘృత= నేయి; 
నదులును; వారివ= గోదానం చేసినవారివే, అని చెప్పి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: మంచిగంధం, పూలమాలలు, దేవలోకంనుండి వచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైన భోగాలకు 
తగిన పదార్థాలు పెద్దరాసులుగా ఉండగా చూచాను. ఈ లోకాలు ఏ పుణ్యకార్యాలు చేసినవారికి అనుభవించదగినవి 
అని అడిగాను. అప్పుడు ధర్మరాజు ఇటువంటివారివి యీలోకాలు అని తెలియజేసి ఇందులో చాలా గొప్ప 
సంపదలుగలవి, గొప్పగా భావింపదగినవి అయిన స్థానాలు గోదానాలు చేసిన వారివి. భుబింపదగిన పదార్జాలకొండలు, 
పాలు, నెయ్యి అనేవాని నదులున్నూ వారివే అని చెప్పి యింకా. 


క. మానిత పాత్రము సద ను । ష్టానంబును బ్రీతి భక్తి సంపన్నతలున్‌ 
ధేనువు మేలిమియుం గల । దానముఫల మిట్టి దన(గ౯ దరమె యజునకున్‌. 459 
ప్రతిపదార్థం: మానిత= గౌరవింప దగ్గదీ; పాత్రము= యోగ్యమైనదీ; సత్‌+అనుష్టానంబును= మంచి కర్మానుష్టానానికి 
ఇ nN యూ 


యోగ్యమైనదీ; ప్రీతి= (ప్రేమ; భక్తి; సంపన్నతలున్‌= సంపదలును; ధేనువు= ఆవే; మేలిమియున్‌= మేలు; ఆధిక్యం; కల= 
కలిగిన; దానము ఫలము= దానఫలం; అజునకున్‌= (బ్రహ్మకు; ఇట్టిది; అనంగన్‌= అనటానికి; తరమె!= శక్యమా! 


308 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గౌరవించ దగినదీ, యోగ్యమైనదీ, అనుష్టానం, (ప్రేమ, భక్తి సంపదల మేల్మిగలట్టి గోదాన ఫల 
మింతింతని చెప్పటానికి (బ్రహ్మకు శక్యం కాదు. 


తే. బలము లేబ్రాయమును రూపు( గలుగునట్టి | గననపయెద్దు సద్ధర్మ విప్రునకు నిచ్చి 

నతడు సద్విధి గోదాన మాచరించి । నతని పడసిన గతిం గాంచు ననఘచరిత! 460 
ప్రతిపదార్థం: అనఘ చరిత!= పుణ్య (ప్రవర్తన కలవాడా!; బలము; లేషబ్రాయమును= లేతవయస్సు; రూపు= రూపం; 
కలుగు+అట్టి= ఉన్నటువంటి; గనపయెద్దున్‌= ఎత్తైన, బలిసిన ఎద్దు; సత్‌+ధర్మ విప్రునకున్‌= మంచి ధర్మపరుడైన బ్రాహ్మణుడికి; 
ఇచ్చినతండు= దానం చేసినవాడు; సత్‌+విధిన్‌= వేదోక్తంగా; గోదానమున్‌; ఆచరించినతని= చేసినవాడు; పడసిన గతిన్‌= 
పొందిన దశను; కాంచున్‌= పొందగలడు. 
తాత్సర్యం: బలం, రూపం, లేతవయస్సు గల గనపయెద్దును ధర్మపరుడైన సద్పాహ్మణునకు దానంచేస్తే వేదోక్తంగా 
గోదానం చేసినవాడు పొందే సద్గతి పొందగలడు. 
క. గోవులు సూర్యుని యుజ్ఞ్వల | గోవులయ ట్లగుట జేసి గోదానపరుల్‌ 

భూవినుతా! సూర్య సద్భశు । లై వెలుంగుదు; రిట్ల చెప్పు నాగమఫణితుల్‌.” 461 
ప్రతిపదార్థం: గోవులు= ఆవులు; సూర్యుని= సూర్యుడియొక్క; ఉత్‌+జ్వల= ప్రకాశించే; గోవుల కిరణాల; అట్టు; అగుటన్‌+చేసి= 
అయినందువలన; గోదానపరుల్‌= ఆవులను దానం చేసేవారు; భూవినుతా!= లోకంచేత పొగడబడేవాడా! సూర్యసదృశులు+ఐ= 
సూర్యుడివంటివారై; వెలుంగుదురు= (ప్రకాశిస్తారు; ఆగమ ఫణితుల్‌= వేదవాక్యాలు; ఇట్టు+అ చెప్పున్‌= ఇట్టా చెప్పుతున్నాయి. 
తాత్సర్యం: ఆవు లంటే సూర్యకిరణాలవంటివి. కనుక గోదానం చేసేవారు సూర్యుడివలె ప్రకాశిస్తా రని ఆగమమార్లాలు 
చెప్తుతున్నాయి." 
క. అని పలికి వీడుకొలిపిన । మునివర! యజ్ఞముని చరణముల కెటి(గి ముదం 

బున వచ్చితి” ననె జనకుని | మన మానందరసపూర మయతం బొంగన్‌. 462 
ప్రతిపదార్థం: అని పలికి; వీడుకొలిపినన్‌= సెలవిప్పించగా; మునివర!= ముని(శ్రేష్టా; ఆ+జముని= ఆ యముని; చరణములకున్‌= 
పాదాలకు; ఎజం౧= నమస్కరించి; ముదరంబునన్‌= సంతోషంతో; వచ్చితిన్‌= వచ్చాను; అనెన్‌= అన్నాడు; జనకుని= తండ్రి; 
మనము= మనస్సు; ఆనందరస= ఆనందరసమనెడు; పూర= (ప్రవాహ; మయతన్‌= స్వరూపంతో; పొంగన్‌= పొంగులెత్తగా. 
తాత్సర్యం: అని చెప్పి నన్ను పొమ్మనగా ఆ యముడి పాదాలకు నమస్కరించి సంతోషంతో వచ్చాను” అని తండ్రి 
మనస్సులో ఆనందరసం పొంగిపొరలేటట్లుగా వినిపించాడు. 


ఇంద్రునకు బ్రహ్మ చెప్పిన గోదాన విషయక వాక్యము (సం.13-71-5) 


వ. అని చెప్పిన విని కుంతీతనయాగ్రజుండు “గోదాన కర్త లెందేని వసింతు రాలోకం బెట్టి? దెలింగింపు' 
మనిన నన్నరదేవునితో దేవవ్రతుండు 'దీనికి బ్రహ్మవాక్యంబులు గల; విట్ల యింద్రుం డడిగిన నతనికి బ్రహ్మ 
యిట్లనియె. 463 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 309 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని భీష్ముడుచెప్పగా, విని= ఆలకించి; కుంతీతనయ+అగ్రజుండు= కుంతి కొడుకులలో 
పెద్దవాడు; గోదానకర్తలు= ఆవులను దానంచేసినవారు; ఎందున్‌+ఏని= ఎక్కడ; వసింతురు= నివాసం చేస్తారో; ఆలోకంబు= 
ఆ గోలోకం; ఎట్టిది= ఎట్లాంటిది; ఎణింగింపుము= తెలియజేయుము; అనినన్‌=అనగా; ఆ+నరదేవునితోన్‌= ఆ రాజుతో; 
దేవవ్రతుండు= భీష్ముడు; దీనికిన్‌; బ్రహ్మ వాక్యంబులు= (బ్రహ్మచెప్పిన సమాధానములు; కలవు= ఉన్నవి; ఇట్టు+అ = ఈ 
విధంగా; ఇం(ద్రుండు=ఇంద్రుడు; అడిగినన్‌= అడుగగా; అతనికిన్‌= ఇంద్రునికి; బ్రహ్మ= (బ్రహ్మ; ఇట్టు+అ= ఈ విధంగా 
జవాబు చెప్పాడు. 
తాత్సర్యం: ఆ విధంగా భీష్ముడు చెప్పిన తరువాత ధర్మరా జన్నాడు 'గోదానం చేసినవా రేలోకాలకు పోతారో 
చెప్పుము” అని. దానికి భీష్ముడు 'నీవలె పూర్వం ఇంద్రుడు (బ్రహ్మ నడిగితే ఆయన చెప్పిన మాటలు వినిపిస్తాను 
విను, మని ఇట్టా అన్నాడు. 
ఆ. 'అడిగి మేలు సేసి; తాలోక మెవ్వరు । నెటు(గ కునికి. దెల్ల; మేను సువ్ర 

తాత్ములైన మునులు నతుల పాతివ్రత్య । సతులు నెటు(గుదుము విశాలచిత్త! 464 
ప్రతిపదార్థం: విశాలచిత్త!= గొప్ప మనస్సు కలవాడా! అడిగి= (ప్రశ్నించి; మేలుచేసితి= మేలు చేశావు; ఆలోకమున్‌= 
ఆలోకాన్ని; ఎవ్వరున్‌= ఎవ్వరూ; ఎజు(గక+ఉనికి= తెలియకుండటం; తెల్లము= స్పష్టం; ఏనున్‌= నేను; సువ్రత+ఆత్ములు= 
గొప్ప వ్రతాలు చేసే స్వభావం కలవారు; ఐన మునులు= ఐనటువంటి బుషులు; అతుల= సాటిలేని; పాతివ్రత్య సతులు= 
పతియే (భర్తే) దైవమని ఆరాధించే శీలవతులు; ఎజుంగుదుము= ఆ లోకం గురించి ఎరిగినవాళ్ళం. 
తాత్సర్యం: 'ఆలోకం తెలిసినవారు నేను, వ్రతనిష్టులైన మునులు, పతివ్రతలైన స్రీలు మాత్రమే. కనుక నీ వడిగి 
లోకానికి మేలు చేశావు. నీ వడగకపోతే ఈ విషయం మాలోనే ఉండి ఎవరికీ తెలిసేది కాదు. 


క. విను మయ్యెడ( గాలక్రము | మును డప్పియు రోగములును ముదిమియు లే; వ 
వ్వినుత స్టానం బవ్యయ । మును గేవల సార సంప్రమోదకరంబున్‌. 465 
ప్రతిపదార్థం: వినుము; ఆ+ఎడన్‌= ఆ చోట; కాల= కాలంయొక్క; (క్రమమును= (క్రమం; డప్పియున్‌= దప్పిక; రోగములునున్‌= 


రోగాలు; ముదిమియున్‌= ముసలితనం; లేవు; ఆ+వినుత= ఆ పొగడదగిన; స్థానంబు= చోటు; న+వ్యయమునున్‌= 
నాశనంలేనిది; కేవల= ముఖ్య; సార= సారవంతమైన; సంప్రమోదకరంబున్‌= మంచి ఆనందం కలిగించేది. 


తాత్సర్యం: ఆ లోకంలో కాలక్రమ ముండదు. బుతువు లుండవు, దప్పి, రోగాలు ముసలితనం లేవు. ఆ 
ప్రశంసింపదగ్గ లోకం నాశనం లేనిది. స్వచ్చమైన ఆనందాన్ని కలిగించేది. 


వ. దానిపేరు గోలోకంబు. 466 


తాత్సర్యం: దాని పేరు గోలోకం. 


క. గురు శుశ్రూషకులును, స । త్యరతులు శమదమ వినిర్మలాత్ములు దుర్ధ 


క్ష్యరహితులును నిల్లు రను । త్తర మగునచ్చోట గోప్రదానపరులతోన్‌. 467 


ప్రతిపదార్థం: న+ఉత్తరము= అత్యుత్తమమైనది; అగు; ఆ+చోటన్‌= ఆ గోలోకంలో; గోప్రదాన పరులతోన్‌= ఆవులను 
దానం చేసేవారితోపాటుగా; గురు శుశ్రూషకులునున్‌= గురువులను సేవించేవారున్నూ; సత్యరతులున్‌= నిజాన్నే చెప్పేవారున్నూ; 


310 శ్రీమదాంధ్ర మహాభారతము 


శమ, దమ= బయటి ఇం[ద్రియాలను, లోపలి ఇంద్రియాలను (జయించిన); వినిర్మల*+ఆత్ములు= స్వచ్చమైన ఆత్మలు 
కలవారు; దుర్‌+భక్ష్య రహితులున్‌= చెడు తిండి తిననివారూ; నిల్తురు= నివసిస్తారు. 
తాత్పర్యం: ఆ లోకంలో గోదానం చేసేవారితోపాటుగా, గురువులను సేవించేవారూ, సత్యమే చెప్పేవారూ, 


అంతరింద్రియ, బహిరింద్రియ జయంద్వారా పరిశుద్దమైన ఆత్మలు కలవారూ, అపవిత్రాహారం తిననివారూ 
నివసిస్తారు.” 


వ. అని వెండియు. 468 
తాత్సర్యం: అని చెప్పి, మరలా (ఇట్లా అన్నాడు) 


ఉ. 'దాయధనంబు సంగరవిధా సముపార్టితమున్‌ సధర్మ క్రో 

పాయసమాహితంబును శుభప్రతిపాదనలబ్దమున్‌ మరు 

న్నాయక! వెండియుం గలుగు నాయపు( జొప్పుల సొమ్ములుం దగన్‌ 

గో యజనార్థ సత్రియలకుం బెఅసొమ్ముల నైనం గీడగున్‌. 469 
ప్రతిపదార్థం: మరుత్‌+నాయక!= ఇంద్రుడా! (దేవతలరాజా!); గో=ఆవులు; యజన= యజ్ఞం; అర్థ= విషయమైన; సత్‌ 
(క్రియలకున్‌= మంచికార్యాలకు; (ఆవులను దానం చేయటమనే యజ్ఞరూపమైన మంచికర్మల కొరకు లేదా గోదాన యజ్ఞం 
మొదలైన మంచి పనులకొరకు;) దాయ ధనంబు= దాయాదుల సొమ్ము; సంగరవిధా= యుద్ద విధానంతో; సముపార్ణితమున్‌= 
సంపాదించినది; స+ధర్మక+ఉపాయ= ధర్మంతో కూడుకొన్న ఉపాయం ద్యారా; సమాహితంబునున్‌= కూడబెట్టినదీ; 
శుభప్రతిపాదన= శుభమైన వృత్తి మొదలైన చేష్టద్వారా; లబ్దమున్‌= లభించిందీ; వెండియున్‌= ఇంకా; కలుగు= ఉన్న - చెప్పక 
వదలిన; ఆయము+చొప్పులన్‌= ఆదాయం పద్దతులతో లభించిన; సొమ్ములున్‌= ధనం; తగున్‌= ఉచితమైనది; పెజ= 
ఇతరమైన; సొమ్ములను+ఐనన్‌= ధనంతో నయితే; కీడు+అగున్‌= హాని కలుగుతుంది. 


తాత్సర్యం: ఆవులను దానం చేయటానికి కావలసిన ధనం పవిత్రంగా సంపాదించినదై ఉండాలి. దాయల ధనం, 


యుద్దజయం ద్వారా, ధర్మసాధనలద్వారా, శుభవృత్తులద్వారా సంపాదించిన డబ్బే కావాలి. ఇంకా ఇట్లాంటి పవిత్ర 
కార్యాల ద్వారా లభించిన ధనం కావాలి తప్ప పెర సొమ్ములు పనికిరావు. దీనివలన కీడు తప్ప మంచి జరుగదు. 


క. విను గోలోకంబును గడ । చిన లోకము గలుగ; దూంది చెప్పెద( బుణ్యం 

బును గోప్రదాన విధి మిగి । లిన యట్టిది వత్స! యొండు లే దరయంగన్‌. 470 
ప్రతిపదార్థం: విను= వినుము; గోలోకంబును= గోలోకాన్ని; కడచిన= అతి(క్రమించిన; లోకము= లోకం; కలుగదు= 
ఉండదు; ఊంది= నొక్కి; చెప్పెదన్‌= చెప్పుతాయి; పుణ్యంబునున్‌= పవిత్రమైనది; గోప్రదాన విధిన్‌= ఆవులను దానంచేయటమన్న 
ధర్మాన్ని; మిగిలిన అట్టిది= అతిక్రమించిన ధర్మం; వత్స!= నాయనా!; అరయంగన్‌= విచారిస్తే; ఒండు= మరొకటి; లేదు. 
తాత్సర్యం: నాయనా! గట్టిగా చెప్పుతున్నాను నమ్ముము. గోలోకాన్ని మించిన పుణ్యలోకం కానీ, గోదానంకంటె 
మించిన శుభమైన ధర్మం కానీ లేవు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 311 


తే. ఆగమాధ్యయనంబు, వ్రతాభిరతియు, । నైజకర్మ శీలము, గురుపూజనంబు, 

మాతృపితృ రక్షణము బాత్ర మహిమ లప్ర | తర్క్య ఫలదాయి యైన గోదానవిధికి. 471 
ప్రతిపదార్థం: అప్రతర్య్య= తర్కించటానికి వీలుకాని; ఫలదాయి= ఫలితాన్నిచ్చే; గోదాన విధికిన్‌= గోదాన కర్మకు; 
పాత్రమహిమలు= తగిన గొప్పుదానాలు; ఆగమ=వేద; అధ్యయనంబు= చదవటం; [వత= (వ్రతాలలో; అభిరతియున్‌= 
మక్కువయు; నైజ= తన; కర్మ శీలమున్‌= కర్మలు చేసే స్వభావం; గురు= గురువులకు; పూజనంబున్‌= ఆరాధన; మాతృ 
పిత్స రక్షణమున్‌= తల్లిదండ్రులను రక్షించుటయును; 
తాత్సర్యం: గొప్ప ఫలితాల నిచ్చే గోదాన క్రియ కర్షమైన మహిమలు గలవి, వేదాన్ని చదవటం, (వ్రతాలపై అభిలాష, 
స్వభావసిద్దమైన కర్మల నైజం, గురువులను పూజించటం, తల్లిదండ్రులను పూబించట మన్నవి.” 
క. అని నిర్దేశించిన న । వ్వనరుహసంభవుని దివ్యవాక్యంబులు నె 

మ్మనమున నిడి గోయజ్ఞము । లనూనవిధి నడపె నింద్రు. డమలచరిత్రా! 472 
ప్రతిపదార్థం: అమల= పవిత్రమైన; చరిత్రా!= నడవడి కలవాడా! అని= ఈ విధంగా; నిర్దేశించినన్‌= సెలవియ్యగా; 
ఆ+వనరుహ= నీటిలో పుట్టిన పద్మం నుండి; సంభవుని= పుట్టినవాని - (బ్రహ్మ; దివ్య = మహత్తరమైన; వాక్యంబులు= 
మాటలు; నెజ+మనమునన్‌= నిండైన మనస్సులో; ఇడి= ధరించి; గోయజ్ఞములు= గోదాన కర్మలు; ఇంద్రుడు; అనూన= 
అధికమైన; విధిన్‌= శా(స్రోక్రపద్ధతిలో; నడపెన్‌= చేశాడు. 
తాత్సర్యం: పవిత్ర ప్రవర్తన కలవాడా! బ్రహ్మ చెప్పిన దివ్య వాక్యాలు విని ఇంద్రుడు అదే విధంగా గోయజ్ఞం 
నిర్వహించాడు. 
క. నీవును నవధానముతో । గోవుల మన్నింపు పాత్రకోటి కొస(గు స 

త్ఫేవిత పుణ్య చరిత్రము । లా వెరవునం బోల వెన్నియైన( గుమారా! 473 
ప్రతిపదార్థం: కుమారా!= నాయనా!; నీవును= నీవున్నూ; అవధానముతోన్‌= ఏకా(గతతో; గోవులన్‌= ఆవులను; మన్నింపుము= 
గౌరవించుము; పాత్ర= అర్హులైన; కోటికిన్‌= జనసమూహానికి; ఒసంగు(ము)= దానంచేయుము; సత్‌+సేవిత= మంచివారిని 
సేవించేవారి; పుణ్య= పవిత్రమైన; చరిత్రములు= కథలు; ఎన్నిఐనన్‌= ఎన్నైనా; ఆ వెరవునన్‌= గోదానమునకు; పోలవు= 
సరికావు. 
తాత్పర్యం: నాయనా! నీవూ నిష్టతో గోవులను పూజించుము. తగినవారికి దానంచేయుము. పుణ్యపురుషుల 
చరిత్రలు కూడా గోదానానికి సరికావు.' 
క. అని యిట్లు గోవిశేషము । లనేక భంగులను బాండవాగ్రజునకు శం 

తనుసుతుండు సెప్పె నన విని | 'మునివర! యేభంగి వాక్యములు మణి సెల్లెన్‌?' 474 


ప్రతిపదార్థం: గో విశేషములు= ఆవునకు సంబంధించిన విశేషాలు; అనేక భంగులను= అనేక విధాలుగా; పాండవ= 
పాండవులలో; అ([గ్రజునకున్‌= ముందుపుట్టిన ధర్మరాజునకు; శంతను సుతు(డు= శంతనుడి కొడుకు - భీష్ముడు; చెప్పెను; 
అనన్‌= అనగా; విని; మునివర!= మునిశ్రేష్టుడా!; ఏ భంగి= ఏ తీరు; వాక్యములు= మాటలు; మటి= తరువాత; ఇంకా; చెల్లెన్‌= 


నడిచాయి. 


312 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని ఈ విధంగా గో విశేషా లెన్నో ధర్మరాజుకు భీష్ముడు చెప్పటం విని శ్రోతలైన మహర్షులు 
సూతుడితో - 'మునివరా! ఇంకా ఏతీరు మాటలు చెల్లాయో వినిపించుము”. 


వ. అని యడుగుటయు. 475 


తాత్సర్యం: అని అడుగగా. 
ఆశ్వాసాంత ము 


శా. ధర్మాధర్మ విదూర నీతి పరవిద్వచ్చిత్తయోగీ! జగ 
న్నిర్మాణ స్థితి తంత్ర సంహరణధూర్చిర్వాహరాగీ! మహా 
శర్మాపాదనపాదపద్మ సుతపస్సా \ధ్యాయసద్మా! మనోం 


తర్ముర్రాలతికా ఫలత్వలసితా! దాంతి స్పుటోద్దాసితా! 476 


ప్రతిపదార్థం: ధర్మ+అధర్మ= ధర్మము, అధర్మము రెంటికీ; విదూర= చాలా దూరంగా ఉన్న; నీతిపర= నీతిపరులైన; 
విద్వత్‌= పండితుల; చిత్త= మనస్సులలో ఉన్న; యోగీ!= మహాయోగీ!; జగత్‌= లోక; నిర్మాణ= సృష్టించటం; స్టితితంత్ర= 
సృష్టిని భద్రంగా రక్షించే ఉపాయం; సంహరణ= లయ కృత్యముల; ధూః= భారమును; నిర్వాహ= నిర్వహించే; రాగీ!= అనురక్తి 
కలవాడా!; మహా= గొప్ప; శర్మ= సుఖం; ఆపాదన= కలిగించే; పాదపద్మ= తామరపూలవంటి అడుగులు కలవాడా!; 
సు=మంచి; తపస్‌= తపస్సు; స్వ+అధ్యాయ= వేదపఠనమే; సద్మా!= గృహంగా కలవాడా; మనః+అంతర్‌= మనస్సు లోపల; 
ముద్రా= ఆనందం, లేదా యోగముద్రలన్న; లతికా= తీగకు (పడ్డ); ఫలత్వ= ఫలరూపంతో; లసితా!= అందమైనవాడా!; 
దాంతి= ఇంద్రియ నిగ్రహంతో ఏర్పడ్డ మనశ్శాంతితో; స్ఫుట= స్పష్టంగా; ఉత్‌+భాసితా!= పైకి ప్రకాశించేవాడా! 


తాత్పర్యం: స్వామీ! నీవు ధర్మాధర్మాలకు అతీతమైన దివ్యవిద్యాపరులైన పండితుల మనస్సులలో ఉన్న యోగీశ్వరుడవు! 
లేదా - యోగమంటే చిత్తవృత్తములను నిరోధించటం కనుక విద్వాంసుల చిత్తవృత్తులను నిరోధించే సాధనరూపమైన 
యోగమే నీవు. నీకూ యోగానికీ అభేదం. సృష్టి స్థితి సంహారాలన్న బరువును మోయటంలో అనురాగం, రక్తి 
కలవాడా! తపస్సులోనూ, వేదాధ్యయనంలోనూ, అంటే వాటిని ఆచరించే వారి హృదయాలే నివాసంగా కలవాడా! 
ముత్‌+ర= మోదమును సంతోషాన్ని తెచ్చేది (కలిగించేది) కనుక ముద్ర, చిన్ముద్ర అభయముద్ర ఇట్లాంటి 
యోగముద్రలన్న లతకు కాచిన పండువంటివాడా! ప్రశాంత మనస్కులైన యోగుల హృదయాలనుండి పైకి లోకంలోకి 
ప్రకాశం చిమ్మేవాడా! 


విశేషం: గతంలో శ్రీకృష్ణుడు యోగీశ్వరేశ్వరుడుగా చెప్పబడ్డాడు. కనుక ఈ సంబోధన సార్ధకమౌతున్నది. 


పై వాక్యంలో విరక్తి స్వరూపుడైన యోగిగా పిలువబడ్డ భగవంతు డిక్కడ రాగిగా స్తుతించబడుతున్నాడు. ఈ 
హరిహరస్తుతులన్నీ సమాస భూయిష్టమైన రచన కలవి. వేదాంత, యోగశాస్త్ర సంబంధం కలవీ, హరుడు(శివుడు) యోగి 
హరి రాగి. హరి సగుణమూర్తి కనుక పాదపద్మాలు కలవాడు = (శరీరం ఉన్నవాడుగా స్తుతించబడుతున్నవాడు). మరలా 
తపస్సాధ్యాయ స్వరూపుడంటే నిర్గుణస్వరూపుడై హరుడుగా స్తుతించటం. చివరి రెండు విశేషాలూ కేవల జ్ఞానస్వరూప 
వర్షనలు. చిత్‌-ఆనంద స్వరూప వర్ణనలు. 


ఆనుశాసనిక సర్వము - ద్వితీయాశ్వాసము 313 


క. ప్రమద విషాదాది ద్వం । ద్వమలావిహితాంతరంగవాసా! విశ్వా 
గమవేద్య సముల్లాసా! శమరమ్య విభాస! నియమ జనిత వికాసా! 477 


ప్రతిపదార్థం: ప్రమద= సంతోషం; విషాద=దుఃఖం; ఆది= మున్నుగాగల; ద్వంద్వ= రెండు; మల= దోషం - మలినం; 
అవిహిత= లేని; అంతరంగ= అంతఃకరణం; వాసా!= నివాసంగా కలవాడా!; విశ్చ= (ప్రపంచమనే; ఆగమ= వేదంద్వారా; వేద్య= 
తెలియదగిన; సముల్లాసా!= ఆనంద, ఉత్సాహ స్వరూపుడా!; శమ= అంతరింద్రియ నిగ్రహం చేత; రమ్య= అందమైన; 
వి+భాస= విశిష్టమైన (ప్రకాశం కలవాడా! నియమ= యోగనియమాలతో; జనిత= పుట్టిన; వికాసా!= వికాసం కలవాడా! 


తాత్సర్యం: సంతోష, దుఃఖాలు అనే ద్వంద్వం లేని మనసులే ఆవాసంగా కలవాడా! సృష్టి అన్నదే వేదం. దానిద్వారా 
సృష్టించటంద్వారా పరమేశ్వరుడి అనురాగస్వరూపమైన ఆనందోత్సాహాలు తెలుస్తున్నాయి. సృష్టిద్వారానే అతడి ఉనికి 
తెలుస్తున్నది కనుక అదే వేదం. శమాన్వితులైన మహాత్ములనుండి విశిష్టంగా (ప్రకాశిస్తున్నాడు. యోగ నియమాలనుండి 
వికసించే ఆనందమన్న తామరపూవు భగవంతుడు యోగసాధన లేనివారి హృదయాలలో నిద్రపోతున్నవాడు. యోగులలో 
మేల్కొంటున్నాడు. ఇదే వికాస మంటే. 


విశేషం: శ్రీ రామకృష్ణ పరమహంస వంటివారు లేకపోతే మనకు భగవంతుడి ఉనికి తెలిసేది కాదు. కనుక అట్టాంటివారే 
భగవంతుడన్న దీపం వెలిగిన గృహాలు. ఆ దీపపు వెలుగు కూడా రమ్యమైనది. 


మాలిని. 

'అకలుష హృదయాంతర్యాగ సంసిద్ధి మూర్తీ! 

వికృతి దశక షట్క స్వీకృతి ప్రాఢవర్తీ! 

సకృపలసదపాంగోత్సా ర్యమాణాశ్రితార్తీ! 

సకల నిగమచూడా చారురంగైక వర్తీ! 478 
ప్రతిపదార్థం: అకలుష= నిష్కల్మషమైన; హృదయ= హృదయాలలోని; అంతర్యాగ= లోపలియజ్ఞంద్వారా; సంసిద్దిమూర్తీ!= 
సిద్ధించిన ఫల స్వరూపం కలవాడా!; వికృతి= వికారాలు; దశక= పది; షట్క= ఆరు; స్వీకృతి= స్వీకరించటంచేత; ప్రాఢ= 
పరిపక్వతతో; వర్తీ!= (ప్రవర్తించేవాడా!; స+కృప= దయాసహితత్వంతో; లసత్‌= (ప్రకాశించే; అపాంగ= కడకంటి చూపుతో; 


ఉత్సార్యమాణ= నశింపచేస్తున్న; ఆశ్రిత= ఆ(శ్రితులైన భక్తుల; ఆర్తీ!= దుఃఖం కలవాడా!; సకల నిగమ= వేదాలన్నిటియొక్క; 
చూడా= శిరస్సులే; చారు= అందమైన; రంగ= నాట్యరంగస్థలంమీద; ఏక= ముఖ్యమైన; వర్తీ!= నటకుడా! 


తాత్సర్యం: అంతర్యాగం, బహిర్యాగమని ఉపాసనలు రెండు రకాలు. బయటచేసే పోడశోపచారపూజలు బహిర్యాగం. 
జ్ఞానం, వివేక దృష్ట్యా సర్వపూజలు మనస్సులో భావించిచేయటం అంతర్యాగం. ఇదే సిద్దిని కలిగించేది. కనుక 
సంసిద్ధిమూర్తీ - అంతర్యాగ ఫలమే సంసిద్ది ముక్తి. అదే ఆకారంగా కలవాడా! 16 వికారాలను స్వీకరించి కూడా, 
చెదరకుండా (ప్రవర్తించేవాడా! (ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి పంచ భూతాలు (5), జ్ఞానేంద్రియాలు-5, 
కర్మేంద్రియాలు-5, మనస్సు-1). దయతో తొణికిసలాడుతున్న కడగంటి చూపుతో ఆశ్రితుల దుఃఖాలను 
చెదరగొట్టేవాడా! సకల వేదాల శిరస్సులనే నాట్యరంగంమీద నాట్యంచేసే ప్రధాన నటకుడైనవాడా! హరిహరనాథా! 


314 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: శివుడి నాట్యాన్ని ఇట్టా వ్యాఖ్యానించటం చాలా అందంగా ఉన్నది. 


ఆశ్వాసాంతాలన్నీ అంత్యానుప్రాసాలంకారంతో అంతమయ్యే సంబోధనలు కలవి. (ప్రతి వాక్యము ఒక సంబోధన. 
ఈ అంత్యానుప్రాసవలననే వాక్యాలు ఎక్కడకు తెగిపోతున్నాయో, ఎంతవరకు సంబోధనో తెలుస్తుంది. లేకపోతే అర్థం 
చెప్పటం సాధ్యంకాదు. ఒక సంబోధన హరునకు తరువాతిది హరికి అన్వయించేవిగా ఉంటాయి. కొన్నిచోట్ల మొదటిదీ, చివరిదీ 
హరునకు అన్వయిస్తూ మధ్యలో రెండూ హరి కన్వయిస్తాయి. ఏది ఏదో తెలిసికొనటం పండితులకూ ఇబ్బందిగానే ఉంటుంది. 


ఉదాహరణకు చివరి పద్యంలో మొదటి వాక్యం, చివరివాక్యం హరుని సంబోధనలు. మధ్యలోవి రెండు హరి 
కన్వయించేవి. లేదా అన్ని భగవత్సంబోధనలే. ఈ ఏర్పాటున్నదా అంటే ఉన్నది. లేదా అంటే లేదు. స్పష్టంగా ఉండదు కనుక 
మూర్తి వర్లనమున్న సంబోధన సగుణతత్త్యమైన హరికీ, కానిది నిర్ష్ణణతత్త్యమైన హరునకూ అన్వయించి తీరాలి. ఎందుకంటే 
విరాటపర్వ అవతారికలో హరిహరనాథమూర్తినట్ల్టా వర్షించాడు కనుక. 
'కరుణారసము పొంగి పొరలెడు చాడ్చున । శశిరేఖ నమృతంబు జాలువాటి 
హరినీలపాత్రిక సురభి చందన మున్న । గతి నాభి ధవళపంకజము మెఅయ. 
అన్న ఆ పద్యంలో మొదటిచరణం శివవర్లన, మూడోచరణమూ శివునకే అన్వయిస్తుంది. 2, 4 చరణాలూ హరి 
కన్వయించేవి. కాబట్టి ఆశ్యాసాంతాలలోనూ ఇదే పద్దతి అన్వయిస్తుంది. మాలిని వృత్తలక్షణానికి ఆను.1.388 పద్యం చూడండి. 
గద్యము. 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు ద్వితీయాశ్వాసము. 


తాత్సర్యం: ఇది మంగళకరమైనదీ, ఉభయ కవిమిత్రుడని ప్రశస్తిని పొందిన కొమ్మనామాత్యపుత్రుడూ, పండితులను 
సేవించటం వలన 'ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీమహాభారతంలో ఆనుశాసనిక 
పర్వంలో రెండవ ఆశ్వాసం. 


ఆనుశాసనిక పర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


అనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 


శ్రీ మహిమ దానకరుణా । భూమోద్దాసి బహునామ! పుణ్యస్తోమా 

రామహృదయధామ! విత । ర్మామేయ విభూతిసీమ హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: హరిహరనాథా!= ఓ హరిహరనాథస్వామీ!; శ్రీ= సంపద; మహిమ= గొప్పతనం; దాన= దానం; కరుణా= దయ 
అనే వాటి; భూమ= ఎక్కువతనాన్ని; ఉద్భాసి= బాగుగా (ప్రకాశింపజేసే; బహునామ!= పెక్కు పేరులు గలవాడా!; పుణ్య= పుణ్యాల; 
స్తోమ= సముదాయానికి; ఆరామ= పూలతోటవంటి; హృదయ= హృదయమే; ధామ= నివాసమైనవాడా!; వితర్క= గొప్ప ఊహలకు; 
అమేయ= అందని; విభూతి= మహిమయొక్క; సీమ!= హద్దు గలవాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథ స్వామీ! నీ పేర్లన్నీ నీలోని ఐశ్వర్యం, గొప్పతనం, దానం, దయ అనే గుణాలను 
చక్కగా ప్రకటిస్తూ ఉంటాయి. ఎన్నో పుణ్యాల పూలతోట లయిన హృదయాలలో నీవు నివసిస్తూ ఉంటావు. 
ఏ తర్కమూ నీ మహిమను అందుకోలేదు. 


విశేషం: భగవంతుడికి బహునామాలు. ఏ నామమైనా ఆయన మహాగుణాలయిన దాన దయాదులను (ప్రకటిస్తూ భక్తులను 
ఆకట్టుకొంటుంది. అంటే ఆయనపేరేదీ నేతిబీరకాయవంటిది కాదన్నమాట. ఆ పేరు స్మరిస్తే సంపదో, మహిమో, మహావస్తువో, 
ఆపదలు తొలగటమో సిద్దిస్తుందని తాత్పర్యం. ఆయన పుణ్యాత్ముల హృదయాలలో కాపురం ఉంటాడు. అంటే అట్టివారి 
హృదయాలే నిజమైన దేవాలయా లన్నమాట! కాబట్టి మానవులందరూ పుణ్యకార్యాలు చేసి భగవంతుడిని గుండెలో నిలుపుకొనాలని 
సూచన. ఆయన మహిమ తర్కానికి అందదు. కనుక తర్కంతో తలలు (బ్రద్దలు కొట్టుకొనటంవలన మానవుడు భగవంతుడికి 
దూరమవుతున్నాడని హెచ్చరిక. 


ఇందులో నామకీర్తనా, పుణ్యసాధనా, భగవత్రాప్తీ అనేవి ఒకదానికొకటి సాధనాలుగా మనం సంభావించాలి. 
ధర్మజునకు భీష్మ్కుం డనుష్టేయంబుల' జెప్పుట (సం.13-74-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు గోవుల మహానుభావంబు విని పాండవాగ్రజుండు 
భీష్మునితో 'ధర్మంబులు తేటపడ ననుగ్రహించుచుం బుయిలోట వాపి నన్నుం గలిపికొని కృపకు భాజనంబుగా( 
జేయుటం జేసి కొంకక యింకను నడిగెద(; దాత్సర్యంబున ననుష్టింపవలయునవి యెయ్యవి యెటింగింపవే! 
యనుటయు నతనితో నతండు. 2 


316 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దేవా!= ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే ముని; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజునకు; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; గోవుల మహానుభావంబున్‌= ఆవుల గొప్పతనాన్ని; విని= విని; 
పాండవ+అ([గ్రజుండు= పాండురాజు కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు; భీష్మునితోన్‌= భీష్ముడితో; ధర్మంబులు= ధర్మాలు; 
తేటపడన్‌= చక్కగా తెలిసేవిధంగా; అనుగ్రహించుచున్‌= దయచూపుతూ; పుయిలోట= సంకోచభావాన్ని; పాపి= తొలగించి; 
నన్నున్‌= నన్ను; కలిపికొని= మీలోని వాడినిగా చేసికొని; కృపకున్‌= దయకు; భాజనంబుగాన్‌= పాత్రమయ్యే విధంగా; చేయుటన్‌+చేసి= 
చేయటంవలన; కొంకక= వెనుకాడకుండా; ఇంకనున్‌= ఇంకా; అడిగెదన్‌= అడుగుతాను; తాత్సర్యంబునన్‌= శ్రద్ద సడలకుండా; 
అనుస్టింపవలయునవి= చేయవలసినవి; ఏ+అవి= ఏవి; ఎణింగింపవే?= తెలుపవా?; అనుటయున్‌= అనగా; అతనితోన్‌= ఆ 
ధర్మరాజుతో; అతండు= ఆ భీష్ముడు. 


తాత్సర్యం: (ప్రభూ! వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్లా చెప్పుతున్నాడు: ధర్మరాజు గోవుల గొప్పతనాన్ని 
ఆలకించి భీష్ముడితో ఇట్టా అంటున్నాడు. 'తాతా! నే నడిగిన ధర్మాలన్నీ స్పష్టంగా తెలిసేవిధంగా దయతో 
చెప్పుతున్నావు. నా మనస్సులోని సంకోచాన్ని తొలగించి నన్ను నీ దయకు పాత్రం చేసికొన్నావు. కనుక 
సందేహం వదలి ఇంకా అడుగుతున్నాను. శ్రద్దతో చేయదగిన పను లేవో నాకు చెప్పుము అనగా భీష్ముడు 
ధర్మరాజుకు ఇట్టా చెప్పుతున్నాడు. 


విశేషం: శాస్త్రాలలో పరిప్రశ్న అని ఒకటి ఉన్నది. మహావిషయాలు తెలిసికొనదలచినవాడు వినయపూర్వకంగా తనకు కావలసిన 
విషయాలను పెద్దవారిని అడుగుతూ ఉండాలి. “అడగందే చెప్పరాదు” అని కూడా ధర్మశాస్త్రం శాసిస్తున్నది. కాబట్టి ధర్మరాజు 
భీషు ్యడి దయను కొనియాడుతూ ప్రసన్నుడిని చేసికొంటున్నాడు. పుయిలోటవాపి - మహాయుద్దంలో పాండవులు భీష్ముడిని కూడా 
చిత్రహింసకు గురిచేశారు. ఇప్పుడు ఆయననే అడుగవలసి వచ్చింది అని ధర్మరాజు గుండెగుబులు. దానిని భీష్ముడు తొలగించాడు. 
నన్నుం గలిపికొని - యుద్దం ముగిసేవరకు భీష్ముడూ ధర్మరాజూ పగవారు. భీష్ముడు దానిని పట్టించుకొనక ధర్మరాజును 
హృదయానికి దగ్గరగా తీసికొన్నాడు. 


సీ. “విను నియమంబును వేదపాఠంబు€ ద । ద్దరణంబు దమము నధ్యాపనంబు 
నప్రతిగ్రహమును నాత్మీయకర్మని । ష్టయు సకలేంద్రియ జయము సత్య 
నిరతియు శ్రుతదాన పరతయు బ్రహ్మ చ । ర్యము. బితృశుశ్రూషణమును మాతృ 
శుశ్రూషణము గురుశుశ్రూషణము నను । కంపయు గోవ్రత సంపదయును 


ఆ. వత్స! యాచరింపవలయునట్టివి' యని | పలుకుటయును నా నృపాలవరుండు 
“గో ప్రదానవిధి యకుంఠిత కృప నాకు । నెటుంగం జెప్పవే సమిద్దబుద్ది.” 3 


ప్రతిపదార్థం: వత్స!= నాయనా!; విను= వినుము; నియమంబును= నియమమున్నూ; వేద పాఠంబున్‌= వేదాలను నేర్చుకొనటమూ; 
తత్‌+ధరణంబు= వానిని వదలకుండా పట్టుకొనటమూ; దమము= మనస్సును అదుపులో పెట్టుకొనటమూ; అధ్యాపనంబున్‌= 
వేదాలను బోధించటమూ; అ(ప్రతిగ్రహమునున్‌= దానాలు పట్టకపోవటమూ; ఆత్మీయ కర్మ నిష్టయున్‌= తన కర్తవ్యాలయందు 
శర్దా; సకల+ఇం(ద్రియ జయమున్‌= అన్ని ఇం(ద్రియాలనూ గెలవటమూ; (శ్రుత దాన పరతయున్‌= చదువునందూ; దానమునందూ 
ఆసక్తి ఉండటమూ; (బ్రహ్మచర్యమున్‌= బ్రహ్మమునందు ప్రవర్తిస్తూ ఉండటమూ; పితృ శుశ్రూషణమును= తండ్రిని సేవించటమూ; 
మాతృశు(శూషణమున్‌= తల్లిని సేవించటమూ; గురుశుశూషణమున్‌= గురువులను సేవించటమూ; అనుకంపయున్‌= దయకలిగి 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 317 


ఉండటమూ; గో వ్రత సంపదయును= ఆవులను సేవించటం అనే సంపదా; ఆచరింపవలయునట్టివి= చేయదగినట్టివి; అని= 
అని; పలుకుటయున్‌= చెప్పగా; ఆ నృపాలవరు(డు= ఆ రాజశ్రేష్టుడు; సమిద్దబుద్ది!:= చక్కగా వెలుగొందుచున్న బుద్దిగల 

ఠా ఠా ఠా 
ఓతాతా!; గో (ప్రదానవిధి= గోవులను దానంచేసే కార్యాన్ని; నాకున్‌= నాకు; అకుంఠితకృపన్‌= ఏ మాత్రమూ మొక్కవోని 
దయతో; ఎయుింగన్‌+చెప్పువే!= తెలిసే విధంగా చెప్పవయ్యా! 


తాత్సర్యం: 'నాయనా! వినుము. నియమమూ, వేదాలను చదవటం, వాటిని హృదయంలో నిలుపుకొనటం, మనస్సును 
అదుపులో పెట్టుకొనటం, వేదాలను ఇతరులకు నేర్పటం, దానాలు పట్టకపోవటం, తన కర్తవ్యాన్ని (శ్రద్దతో చేయటం, 
ఇం(ద్రియాలన్నింటినీ గెలవటం, సత్యంపై ఆసక్తి ఉంచటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, తల్లిదండ్రులను, గురువులను 
సేవించటం, దయకలిగి ఉండటం, గోవులకు సంబంధించిన (వ్రతాలను సమృద్దిగా చేయటం - ఇవి చేయదగిన 
పనులు అని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు 'తాతా! నీది మంచి వెలుగొందుతున్న బుద్ది. గోవులను దానమిచ్చే 
పద్దతిని గూర్చి నాకు మిక్కిలి దయతో తెలియజెప్పుము” అన్నాడు. 


విశేషం: ఇవన్నీ ఉత్తమ మానవుడు తప్పక చేయవలసిన పనులు. వేదం ధర్మమూలం కాబట్టి దానిని చదవాలి. చదివించాలి. 
తా నాచరించాలి. ఇతరులచేత ఆచరింపజేయాలి. దానాలు పుచ్చుకొనటంవలన ఇచ్చేవారి పాపాలు సంక్రమిస్తాయి. ఆ 
కారణంగా పుచ్చుకొనకూడదు. (బ్రహ్మచర్యం పాటించాలి. అంటే కామాదిభావాలను దగ్గరకు రానీయరాదు. పితృశుశూషణం 
- వేదం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, తల్లీదం[్రీ గురువూ దైవమైనవాడవు కావాలి అని శాసిస్తున్నది. 
అనుకంప సర్వభూతాల యందు దయకలిగి ఉండటం, ఎందుకంటే అన్నింటియందూ భగవంతుడే కదా నిండి ఉన్నాడు. 


వ. అని యడిగిన యక్కురుపతికిం గురుపితామహుం డిట్లనియె. 4 


ప్రతిపదార్థం: అని; అడిగిన; ఆ+కురుపతికిన్‌= ఆ కౌరవమహారాజునకు; కురు పితామహుండు= కురువంశంవారికి తాత 
అయిన భీష్ముడు; ఇట్ల్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఇట్లా అడుగగా భీష్ము డిట్లా చెప్పాడు. 
ఆ. 'తనియ మేసి నీరు ద్రావి మందకు వచ్చి । సౌఖ్య మెసంగం బసులు శయన మొంది 
యుండ నచట నియతి నుండి మాంధాతృండు । పరమభక్తి నమరగురుని( దలంచి. 5 


ప్రతిపదార్థం: పసులు= పశువులు; తనియన్‌= తృప్తిపడేటట్టుగా; మేసి= మేసి; నీరు= నీటిని; (త్రావి= (త్రాగి; మందకున్‌= 
గోశాలలోనికి; వచ్చి; సౌఖ్యము= సుఖం; ఎసంగన్‌= ఎక్కువయ్యేటట్లుగా; శయనము++ఒంది= పడుకొని; ఉండన్‌= ఉండగా; 
అచటన్‌= అక్కడ; నియతిన్‌= నిష్టతో; ఉండి= నిలిచి; మాంధాతృండు= మాంధాత అనే రాజు; పరమభక్తిన్‌= గొప్పభక్తితో; 
అమరగురునిన్‌= దేవతలకు గురువైన బృహస్పతిని; తలంచి= తలపోసి. 


తాత్సర్యం: ఆవులు కడుపారా మేత మేశాయి. నీరు త్రాగాయి. గోశాలకు వచ్చి సుఖంగా పడుకొన్నాయి. 
అప్పుడు మాంధాత అక్కడ నిష్టతో ఉండి గొప్ప భక్తితో బృహస్పతిని తలచుకొన్నాడు. 


విశేషం: మాంధాతకు పశువులమీద ఎంత భక్తి ఉన్నదో దీనివలన తెలుస్తున్నది. మహారాజు అంతఃపురంలో హంసతూలికా 
తల్పాలమీద సుఖనిద్ర పొందవలసినవాడు, మందలో నిష్టతో ఉన్నాడు. అంటే అతడి భక్తి ఎంత గొప్పదో మనం ఊహించుకొనవచ్చును. 


318 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఇట్ల యడుగం గలవాడై కరంబులు మొగిచి బహువిధంబులం బ్రస్తుతించిన, నా పురుహూత పురోహితుండు 
ప్రత్యక్షం బగుటయు, న ప్పుడమిటే. దమ్మహాత్ముని పాదంబులకుం బ్రణమిల్లి యడిగిన నద్దేవగురుం డన్నర 
దేవోత్తమున కిట్లనియె. 6 


ప్రతిపదార్థం: ఇట్ల= ఈ విధంగానే; అడుగన్‌ కలవాండు+ఐ= అడగదలచినవాడై; కరంబులు= చేతులు; మొగిచి= మోడ్చి; 
బహువిధంబులన్‌= పెక్కురీతులతో; ప్రస్తుతించినన్‌= కొనియాడగా; ఆ పురుహూత పురోహితుండు= దేవేంద్రుడి పురోహితుడైన 
ఆ బృహస్పతి; ప్రత్యక్షంబు+అగుటయున్‌= సాక్షాత్కరించగా; ఆ+పుడమిటేండు= ఆ రాజు; ఆ+మహాత్ముని పాదంబులకున్‌= ఆ 
మహాత్ముడి కాళ్ళకు; ప్రణమిల్లి= దండ నమస్కారం చేసి; అడిగినన్‌= అడుగగా; ఆ+దేవగురుండు=దేవతలకు గురువైన ఆ 
బృహస్పతి; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= రాజులలో (శ్రేష్టుడయిన ఆ మాంధాతకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: నీ వడిగినట్లే అడుగదలచి చేతులు మోడ్చి ఎన్నో విధాలుగా స్తోత్రాలు చేయగా ఆ బృహస్పతి 
ప్రత్యక్షమయ్యాడు. ఆ రాజు అతడి కాళ్ళమీద పడి నమస్కరించాడు. అప్పుడు అడిగాడు. బృహస్పతి ఆ రాజు 
కిట్లా చెప్పాడు. 

విశేషం: మహా విషయాలు తెలిసికొనదలచినవాడు ఎట్లా మహాత్ములను (ప్రసన్నం చేసికొనాలో ఇందులో కవి సూచిస్తున్నాడు. 
“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” అని గీత. కాళ్ళమీద పడటం (ప్రణిపాత. అడగటం పరిప్రశ్న. ఈ రెంటివలన సేవకూడా 


చేశాడని మనం ఊహించుకొనవచ్చును. చక్కని సంప్రదాయం పాటిస్తున్నాడు కనుకనే రాజు నరదేవులలో ఉత్తము డయ్యాడు. 
కనుకనే దేవగురువు వంటివాడు (ప్రసన్నుడై అడిగిన విషయాన్ని వివరించి చెప్పటానికి సుముఖుడయ్యాడు. 


బృహస్పతి మాంధాతకు. దెలిపిన గోదానవిధి ప్రకారము (సం.13-75-4) 


ఆ. పుణ్యదినమునందు భూసురానుజ్ఞతో । నుపవసించి గోవు లున్న మంద 
కరిగి పరమ నియతి నయ్యహోరాత్ర మ । గ్లోష్టమున వసించి నిష్టతోడ. 7 
ప్రతిపదార్థం: పుణ్యదినమునందున్‌= తిథివార నక్షత్రాదులు బాగా ఉన్న రోజున; భూసుర+అనుజ్ఞతోన్‌= బ్రాహ్మణుడి, పురోహితుడి 


అనుమతితో; ఉపవసించి= ఉపవాసం చేసి; గోవులు+ఉన్న మందకున్‌= ఆవులున్న శాలకు; అరిగి= వెళ్ళి; పరమ నియతిన్‌= గొప్ప 
నియమంతో; ఆ+అహోరాత్రము= ఆ పగలూ రాత్రీ; నిష్టతోడన్‌= దీక్షతో; ఆ+గోష్టమునన్‌= ఆ గోవుల శాలలో; వసించి= ఉండి. 


తాత్సర్యం: గోదానం చేయదలచినవాడు మంచి రోజు చూచుకొని పురోహితుడి అనుమతి పొంది ఉపవాసం 
చేసి గోవులున్న శాలకు వెళ్ళి గట్టి నియమంతో ఒక రోజల్లా నిష్టతో అక్కడ గడపాలి. 


విశేషం: ఏ శుభకార్యానికైనా మంచిరోజు అవసరం. అది తప్పక ఫలా న్నిస్తుంది. పురోహితుడు రాబోయే కష్టసుఖాలు ముందే 
విచారించి తెలియజేస్తాడు. అందుకని అతనితో సంప్రతించటం అవసరం. వ్రతానికి నియమాలు చాలాముఖ్యం. అవి లేకపోతే 
ఫలం దక్కదు. ఉపవాసంవలన దేహమూ, ఇం[ద్రియాలూ స్వాధీనమవుతాయి. దానివలన నిష్ట చెడకుండా ఉంటుంది. 


వ. మటలఖుంనాండు. 8 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 319 
తాత్సర్యం: ఆ తరువాతి రోజున, 


ఆ. సంగవాభిధాన సత్కాలమునం దన । యిచ్చుగోవు( బేర నెలమిం బిలిచి 
యజుండు కరుణ. జెప్పినట్టి యవ్వాక్య ర । తము. బరించునది యుదాత్తచరిత! 9 


ప్రతిపదార్థం: ఉదాత్త చరిత!= గొప్ప నడవడి కల ఓ రాజా! సంగవ+అభిధాన సత్కాలమునన్‌= సంగవమనే పేరుగల మంచి 
వేళలో; తన+ఇచ్చు గోవున్‌= తా నీయదలచిన ఆవును; పేరన్‌= పేరుతో; ఎలమిన్‌= ప్రీతితో; పిలిచి; అజుండు= (బ్రహ్మ; 
కరుణన్‌= దయతో; చెప్పిన+అట్టి= చెప్పిన; ఆ+వాక్యరత్నమున్‌= ఆ గొప్ప వాక్యాన్ని; పఠించునది= చదవాలి. 


తాత్పర్యం: మంచివాడా! సంగవం అనే పేరుగల మంచి సమయంలో తాను ఇవ్వదలచిన ఆవును ప్రీతితో 
పేరుపెట్టి పిలిచి బ్రహ్మదేవుడు దయతో చెప్పిన మహాకావ్యాన్ని పఠించాలి. 


విశేషం: పగటిని ఆరు భాగాలుగా భావిస్తారు. 1. ఉషస్సు, 2, సంగవం, 3.మధ్యాహ్నం, 4.అపరాహ్హం, 5.సాయంకాలం, 6.నిశాముఖం. 
ఇందులో రెండవ భాగం అయిన సంగవ కాలం దానయోగ్యమని బృహస్పతి చెప్పుతున్నాడు. ఆవులను పాలుపితికే సమయం, 
ఆవులు దూడలతో కలిసి ఉండే కాలం అని దీనికర్థం. సూర్యోదయం అయిన తరువాత మూడు ముహూర్తాల కాలం సంగవకాలం. 
పేరన్‌- పెంపుడు జంతువులకు పేర్లు పెట్టటం చాలా ప్రాచీనకాలం నుండీ ఉన్నదన్నమాట. 


ఆ. తల్లి గోవు, వృషము దండ్రి, గర్జప్రదే । శంబు దివము, ధరణి సంప్రతిష్ట 
యని పఠించి యోగ్యుండగు విపు నర్షించి । పలుకవలయు నీగి కలిమి దెలియ. 10 
ప్రతిపదార్థం: గోవు= ఆవు; తల్లి= మా అమ్మ; వృషము= ఎద్దు; తం(డ్రి= మా నాయన; దివము= స్వర్గం; గర్భప్రదేశంబు= 


కడుపు; ధరణి= భూమి; సం(ప్రతిష్ట (నాకు) నిలుకడ; అని; పఠించి= చదివి; యోగ్యుండు+అగు విపున్‌= అర్హతగల విద్యావంతుడిని; 
అర్భించి= పూజించి; ఈగి కలిమి= ఇచ్చే సంకల్పం; తెలియన్‌= తెలిసేవిధంగా; పలుకవలయున్‌= పలకాలి. 


తాత్పర్యం: 'ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి, స్వర్గం వీరి గర్భప్రదేశం, ఇది నిలిచి ఉన్న తావే నాకు నిలుకడ 
మా! లు త 

ఇచ్చే తావు" అని చదివి దానం (గ్రహించటానికి అర్హతగల విద్యగలవాడిని అర్చించి దానమిచ్చే సంకల్పం 

తనకున్నదని తెలిసే విధంగా పలకాలి. 


విశేషం: మూలంలో (బ్రహ్మ పలికిన వాక్యం ఈ విధంగా ఉన్నది. 


“గౌర్మేమాతా వృషభః పితా మే 
దినం శర్మ జగతీ మే ప్రతిస్థా' అను. 76. 7 


'దివంశర్మ' అనే దానికి నీలకంఠులు - ఆవు, ఎద్దు అనేవి నాకు స్వర్గాన్నీ, ఇహసుఖాన్నీ ఇచ్చుగాక అని వ్యాఖ్యానించారు. 
దీనిని బట్టి 'గర్భప్రదేశంబు దివము” ఆవు ఎద్దుల గర్భ(ప్రదేశం స్వర్గంలోని సుఖంవంటి సుఖాన్నిస్తుందని సంభావించాలి. అట్లాగే 
జగతీ - అనే పదానికి 'గోవు' అనే అర్థాన్ని నీలకంఠులు చెప్పారు. గోవే నాకు (ప్రతిష్ట అని అర్థం. కాగా తిక్కనగారు ధరణి అనే 
పర్యాయ పదం వాడారు. కనుక ఆవు నిలుచున్న తావు నాకు స్థిరత్వాన్ని కూర్చే భూమి అనే అర్థాన్ని ఆయన సంభావించినట్టుగా 


ఊహించాలి. 


320 శ్రీమదాంధ్ర మహాభారతము 

యోగ్యుడగు విప్రున్‌= (బ్రాహ్మణ పర్యాయ పదాలలో విప్రశబ్దం విద్యావంతుడిని తెలుపుతుంది. “విద్యయా యాతి 
విప్రత్వమ్‌” అని లోకరూఢి. విద్య అంటే పరమార్ధ విద్యయే. 
వ. తదనంతరంబ. 11 
తాత్సర్యం: ఇట్టా పఠించి చెప్పిన వెంటనే. 


క. సారములగు గోవులు మ । ద్దోర సకల కల్మషములు. ద్రుంచును సౌమ్య 
త్వారూఢంబులు శాశ్వత । సారోదారపద మిచ్చి సౌఖ్యము. జేర్లున్‌. 12 
ప్రతిపదార్థం: సారములు+అగు గోవులు= చక్కని శక్తి కల ఆవులు; మత్‌+ఘోర సకల కల్మషములన్‌= నా భయంకరాలైన అన్ని 


పాపాలనూ; (త్రుంచును= ముక్కలు చేస్తాయి; సౌమ్యత్వ+ఆరూఢంబులు= సాధువర్తనంలో పేరుగొన్న ఆవులు; శాశ్వత సార+ 
ఉదారపదమున్‌= అంతం లేని స్థిరమైన గొప్పస్థానాన్ని; ఇచ్చి= కలిగించి; సౌఖ్యమున్‌= సుఖాన్ని; చేర్చున్‌= చేరుస్తాయి. 


తాత్పర్యం: మంచి సత్తువ గల ఆవులు నా భయంకర పాపాలన్నింటినీ రూపుమాపుతాయి. మంచి సాధుశీలం 
గల ఆవులు శాశ్వతమూ, సారమూ, మహిమగలదీ అగు స్థానాన్ని ఇచ్చి సుఖాన్ని కూరుస్తాయి. 


విశేషం: పాపాలు మనిషిని నరకానికి చేరుస్తాయి. ఆవులు ఆ పాపాలను పటాపంచలు చేస్తాయి. శాశ్వత, సార, ఉదారపదం అంటే 
మోక్షం. కనుక అక్కడి సౌఖ్యం (బ్రహ్మానందం అని భావం. 


క. అని పలికి గోవు నిచ్చితి। ననుచు నుదకథారC బ్రీతి నవ్విప్రుకరం 
బున బోయవలయు నర్హ్యం । బని చెప్పుదు రజ్జలంబు నాదిమునీంద్రుల్‌. 13 
ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; ఆవును; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అనుచున్‌= అంటూ; ఉదకధారన్‌= నీటిధారను; పీతిన్‌= 


ప్రీతితో; ఆ+విప్రు కరంబునన్‌= ఆ విద్యావంతుడి చేతిలో; పోయవలయున్‌= విడవాలి; ఆది ముని+ఇంద్రుల్‌= తొలుతటి 
మునివర్యులు; ఆ+జలంబున్‌= ఆ నీటిని; అర్థ్యంబు+అని= పూజకు పనికివచ్చే పవిత్రమైనదని; చెప్పుదురు= చెప్పుతారు. 


తాత్సర్యం: ఇట్లా అని గోవు నిచ్చాను. ఆ విద్యావంతుడి చేతిలో ప్రీతితో నీటిధార వదలాలి. అట్టా వదలిన నీరు 
అర్హ్యం అని తొలుతటి మునిశ్రేష్టులు చెప్పుతారు. 


విశేషం: ఇచ్చితి - ఇది భూతకాల(క్రియ. ఇది దీని మీది మమకారాన్ని ఇంతకుముందే కోసివేశాను అన్న స్ఫురణ కలిగిస్తుంది. 
దానం ధారాపూర్వకంగా చెయ్యాలి. చేతిలోనుండి వదలిన నీరు మళ్ళీ తనకు అందని విధంగా దానం ఇచ్చిన వస్తువు మళ్ళీ 
తన దగ్గరకు చేరకూడదు అనే స్ఫూర్తి ఇందులో ఉన్నది. అర్థ్యం అంటే పవిత్రజలం. ఆదిమునీంద్రులు చాలా (ప్రామాణీకులు. 
వారు చెప్పిన మాటలలో పొల్లు ఉండదు అని భావం. 


క. విను శిష్యుడు వ్రతశీలుం | డనఘుండు శాంతుండు దాంతు( డక్రోధనుం డీ 


వినుత ప్రదాన విధికిని । జననాథవరేణ్య! యెటి(గు సత్వాత్రంబుల్‌. 14 


ప్రతిపదార్థం: జననాథవరేణ్య!= రాజోత్తమా! విను= వినుము; ఈ వినుత ప్రదాన విధికిని= కొనియాడ దగిన ఈ దాన 
కార్యానికి; శిష్యుడు= విద్యనేర్చుకొనే స్వభావం కలవాడూ; (ప్రతశీలు(డు= పుణ్యకార్యాలు చేయటం శీలంగా ఉన్నవాడూ; 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 321 


అనఘు(డు= పాపాలు లేనివాడూ; శాంతుండు= కామమూ, (క్రోధము మొదలగు వికారాలు లేనివాడూ; దాంతు(డు= 
ఇం(దియాలమీద అదుపుగలవాడూ; అ(క్రోధను(డు= (క్రోధం లేనివాడూ; సత్సాత్రంబుల్‌= మంచి యోగ్యత కలవారు; ఎటు 
గు= తెలిసికొనుము. 


తాత్సర్యం: నాయనా! రాజ్రేష్టా! గోవులను దానం పుచ్చుకొనటానికి విద్యావంతుడూ, పుణ్యకారాలు చేసేవాడూ, 
పాపాలు లేనివాడూ, శాంతమైన మనస్సు కలవాడూ, ఇంద్రియాల వికారం లేనివాడూ, (క్రోధం లేనివాడూ 
యోగ్యులు. 
విశేషం: శిష్యుడంటే గురుశాసనానికి లోబడి ప్రవర్తించేవాడు. ఎన్ని వ్రతాలు చేసినా ఒక్కపాపం ఆ పుణ్యాన్నంతటినీ కొట్టివేస్తుంది. 
కనుక వ్రతాలు చేసినా పాపాల జోలికి పోనివాడై ఉండాలి. 'శాంతుండు' అన్న దానిలోనే క్రోధం లేకపోవటం ఉన్నది. మరల 
'అక్రోధనుడు' అని అనటం ఎందుకంటే ఎంత శాంతుడైనా (క్రోధానికి బలియైపోయే ప్రమాదం ఎక్కువ. కనుక హెచ్చరిక కొరకు 
పునరుక్తి 
ఆ. ఇవ్విధమున గోవు నిచ్చిన యాతండు । చంద్రలోక వసన సౌఖ్య మొందు' 

నని సురేంద్ర మంత్రి యమ్మహీపాలుతో ।; నాదరమున నిట్లు లనియె మటియు. 15 
ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ విధంగా; గోవున్‌= ఆవును; ఇచ్చిన+ఆతండు= ఇచ్చిన వ్యక్తి; చంద్రలోక వసన సౌఖ్యము= 
చంద్రలోకంలో నివాసం పొందిన సుఖాన్ని; ఒందున్‌= పొందుతాడు; అని= అని పలికి; సురేంద్రమంత్రి= దేవేంద్రుడి మంత్రి 
అయిన బృహస్పతి; ఆ+మహీపాలుతోన్‌= ఆ రాజు మాంధాతతో; ఆదరమునన్‌= ఆదరంతో; మణియున్‌= ఇంకా; ఇట్టులు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: ఈ విధంగా గోవును దాన మిచ్చిన వ్యక్తి చందద్రలోకంలో నివసించే సుఖం పొందుతాడు” అని 
చెప్పి బృహస్పతి ఆ మాంధాతతో (ప్రీతితో ఇంకా ఇట్టా అన్నాడు. 
విశేషం: మాంధాత అడిగిన విషయం బృహస్పతి చెప్పాడు. కానీ విషయంమీద ఉన్న (ప్రీతితో అడక్కపోయినా బృహస్పతి 
మరికొంత విషయాన్ని చెప్పుతున్నాడు. 
ఉ. మానవు డోపి యాశ్వయుజ మాసము రెండవు నష్టమిం దగం 

బూని దినత్రయంబు పరిపూజిత గోష్టతలంబునన్‌ వ్రతా 

ధీనత. బెండ యన్నమును ధేనువు మూత్రము. బాలు( బానముం 

గా నియతిన్‌ వసించి బహు కామ్యఫలంబుల. బొందు భూవరా! 16 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; మానవుండు= మనుష్యుడు; ఓపి= సమర్గుడై; ఆశ్వయుజ మాసము రెండు+అవు+అష్టమిన్‌= 
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమినాడు; తగన్‌= చక్కగా; పూని= సంకల్పించి; దినత్రయంబు= మూడు రోజులు; గోష్ట్రతలంబునన్‌= 
గోశాలలో; వ్రత+అధీనతన్‌= (వ్రతానికి పూర్తిగా వశమయి; పెండ= పేడ; అన్నమును= అన్నము; ధేనువు మూత్రమున్‌= ఆవు 


పంచితం; పాలున్‌= పాలూ; పానమున్‌ = (త్రాగేదీ; కాన్‌= కాగా; నియతిన్‌= నిష్టతో; వసించి= ఉండి; బహు కామ్య ఫలంబులన్‌= 
పెక్కు కోరిన ఫలాలను; పొందున్‌= పొందుతాడు. 


322 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! మానవుడు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమి మొదలుకొని మూడు రోజులు గొడ్డ సావిడిలో 
(వ్రతనిష్టతో ఉండాలి. పేడనే అన్నంగా, మూత్రమే పాలూ నీరుగా నిష్టతో నివసించాలి. ఆ విధంగా కోరిన కోర్కెలు 
ఎన్నింటినో పొందుతాడు. 


విశేషం: ఓపి తగన్‌ అనే మాటలు ఏ కొంచెమూ ఏవగించుకొనరా దనే హెచ్చరికను సూచిస్తాయి. నిజానికి ఆవులు పేడా 
మూ(త్రమూ రోగాలన్నీ రూపుమాపే పదార్థాలుగా ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా గుర్తిస్తున్నారు. 


వ. అని చెప్పె నట్లు బృహస్పతి నిర్దేశించిన తెటింగున మాంధాతృండు మహీసురులకు గోవుల నిచ్చి యుభయ 
లోకంబులను వినుతుండయి వెలింగె; నవ్విధం బెటింగి గో ప్రదానపరులైన భరత దిలీప భగీరథ దాశరథి 
ప్రభృతి భూపతులు పుణ్యలోకంబులు వడసిరి; పాండవాగ్రజా! నీవును దేవగురూపదిష్టంబు లయిన యివ్వాక్యం 
బులు భావగతంబులు సేసికొని గో విషయ విధిజ్ఞుండవై విప్రోత్తములకు నుత్తమ గో ప్రచయంబుల ని' మ్మనిన 
నమ్మనుమండు తాతకుం బ్రీతిం బ్రణామంబు సేసిన, నమ్మహాత్ముండు వెండియు నవ్విభున కిట్లనియె. 17 


ప్రతిపదార్థం: అని; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ విధంగా; బృహస్పతి నిర్దేశించిన తెణంగునన్‌= బృహస్పతి చెప్పిన పద్దతి 
ప్రకారం; మాంధాతృండు= మాంధాత; మహీసురులకున్‌= బ్రాహ్మణులకు; గోవులన్‌= ఆవులను; ఇచ్చి= దానం చేసి; ఉభయ 
లోకంబులను= ఈ లోకంలోనూ, పరలోకంలోనూ; వినుతుండు+అయి= (ప్రశంసలు పొందినవాడై; వెలంగెన్‌= (ప్రకాశించాడు; 
ఆ+విధంబు= ఆ పద్దతిని; ఎటింగి= తెలిసికొని; గో ప్రదానపరులు+ఐన= ఆవులను దానమిచ్చే ఆసక్తికల; భరత, దిలీప,భగీరథ, 
దాశరథి, ప్రభృతి భూపతులు= భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైన రాజులు; పుణ్యలోకంబులు= పుణ్య 
లోకాలను; పడసిరి= పొందారు; పాండవ+అ(గ్రజ!= పాండవులలో పెద్దవాడైన ధర్మరాజా!; నీవును= నీవుకూడా; దేవగురు+ 
ఉపదిష్టంబులు+అయిన= దేవగురువు బృహస్పతి చెప్పిన; ఈ+వాక్యంబులు= ఈ మాటలు; భావగతంబులు= భావంలో 
నిలిచినవిగా; చేసికొని; గో విషయ విధిజ్ఞాండవు+ఐ= ఆవులకు సంబంధించిన కర్తవ్యాలను తెలిసికొన్న వాడవై; విప్ర+ ఉత్తములకున్‌= 
శ్రేష్ణులూ; విద్యావంతులూ అయిన (బ్రాహ్మణులకు; ఉత్తమ గో ప్రచయంబులన్‌= మేలైన ఆవుల మందలను; ఇమ్ము= 
ఇవ్వుము; అనినన్‌= అని పలుకగా; ఆ+మనుమండు= ఆ మనుమడు; తాతకున్‌= తాతకు; ప్రీతితోన్‌= ప్రేమతో; ప్రణామంబు+ 
చేసినన్‌= మొక్కగా; ఆ+మహాత్ముండు= గొప్పహృదయ ధర్మంగల ఆ భీష్ముడు; వెండియున్‌= ఇంకా; ఆ+విభునకున్‌= ఆ 
రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పాడు. మాంధాత బృహస్పతి మాట (ప్రకారం శ్రేష్టులైన బ్రాహ్మణులకు ఆవులను దానంచేసి 
ఇహపరలోకాలలో ప్రసిద్దిపొందాడు. ఆ విధానం తెలిసికొని భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైన 
రాజులు కూడా (శ్రద్దతో గోదానాలు చేసి పుణ్యలోకాలు చేరుకొన్నారు. ధర్మరాజా! నీవు కూడా బృహస్పతి చెప్పిన 
మాటలను హృదయంలో పదిలపరచుకొని ఆవులకు సంబంధించిన శాస్త్రవిషయాలను చక్కగా తెలిసికొని బ్రహ్మవిద్యలో 
ఆరితేరిన బ్రాహ్మణులకు మేలైన ఆవులను మందలకొలదీ దానమిమ్ము' అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఎంతో 
ఆనందపడి తాతకు సాష్టాంగ దండప్రణామం చేశాడు. అప్పుడు భీష్ముడు అతనికి ఇంకా ఇట్లా చెప్పాడు. 


విశేషం: మాంధాతతోపాటు మరికొందరు పురాతన రాజులను చెప్పటం భావం దృఢపడటం కొరకు. వి(ప్రోత్త్రములకు అనటం 
వలన “విద్యయా యాతి విప్రత్వం” - విద్యచేతనే విప్రత్వం కలుగుతుంది అన్నమాటలనుబట్టి విద్య అంటే పరమార్థ విద్యయే. 
కనుక అట్టి వారిలో ఉత్తములకు దానమిస్తే దానఫలం ఉత్తమంగా ఉంటుందని సూచన. ఉత్తమ గోవులను అనటంవలన 
పనికిమాలిన వాటిని వదలించుకొనటానికి దానం ఇవ్వరాదని హెచ్చరిక. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 323 


క, రేపకడ నీరు ద్రావక । మేపు గొనక మున్న గోవు మిక్కిలి భక్తిన్‌ 
భూపాల యిచ్చునది ది । వ్యాపార సుఖంబు6 బడయ నాత్మ దలంచినన్‌. 18 
ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; దివ్య+అపార సుఖంబున్‌= స్వర్గంలోని అంతులేని సుఖాన్ని; పడయన్‌= పొందటానికి; 


ఆత్మన్‌= హృదయంలో; తలంభచినన్‌= తలచినట్రైతే; రేపకడన్‌= (ప్రొద్దుననే; నీరు= నీటిని; (త్రావక= (త్రాగకుండా; మేపుకొనక 
మున్న= మేత మేయకముందే; మిక్కిలి భక్తిన్‌= గొప్ప భక్తితో; గోవున్‌= ఆవును; ఇచ్చునది= ఇమ్ము. 


తాత్సర్యం: ధర్మరాజా! స్వర్గ సుఖాలు అపారంగా పొందాలి అనే కోరిక మనసులో ఉంటే ఉదయాన్నే గోవు 
నీరుత్రాగకముందే మేతమేయకముందే గొప్ప భక్తితో దానము చేయవలయును. 


విశేషం: దానం ఒక పవిత్రమైన ఉపాసనవంటిది. అది చేయదలచినవాడు శాస్త్రవిధి నతిక్రమించకూడదు. 


క. మొదవులలో నెల్ల గపిల | మొదవు వరిష్టంబు రాజముఖ్య! నియతిమై 
నది విపున కిచ్చు టరయ(। దుది దానంబులకు; నటికు దురితాటవులన్‌.' 19 
ప్రతిపదార్థం: రాజముఖ్య!= రాజ[శ్రేష్టా!; మొదవులలోన్‌ ఎల్లన్‌= ఆవులన్నింటిలో; కపిల మొదవు= పుల్లావు; వరిష్టంబు= 
మేలైనది; నియతిమైన్‌= నిష్టతో; అది= దానిని; విప్రునకున్‌= విద్యలో ఆరితేరిన వాడికి; ఇచ్చుట= ఇవ్వటం; అరయన్‌= 
పరిశీలిస్తే; దానంబులకున్‌= దానాలకు; తుది= చివరిది; దురిత+అటవులన్‌= పాపాలనే అడవులను; నజుకున్‌= నరికివేస్తుంది. 
తాత్సర్యం: రాజా! ఆవులలో పుల్టావు చాలా మేలైనది. దానిని నిష్టతో విపుడికి దానం చేయటం దానాలకు 
చివరిమెట్టు. అది పాపమనే అడవులను నరికివేస్తుంది.” 
విశేషం: గోరోజనం రంగుగల ఆవులను పుల్లావు లంటారు. “తుది అంటే మరొకదానం చేయనక్కరలేదని భావం. 'దురిత 
మనే అటవి” అన్నరూపకంవలన పాపాల చెడ్డఫలితాలు ఎంత గాఢంగా ఉంటాయో భావనకు వస్తుంది. 
వ. అనిన విని కౌంతేయాగ్రజుండు 'కపిలగోవున కీ విశేషం బెట్లు గలిగె నెలింగింపవే యనుటయు గాంగేయుం 
డతని కిట్లనియె. 20 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని=ఆలకించి; కౌంతేయ+అ([గ్రజుండు= కుంతికొడుకులలో పెద్దవాడు; కపిల గోవునకున్‌= 


పుల్లావుకు; ఈ విశేషంబు= ఈ గొప్పతనం; ఎట్టు= ఏ విధంగా; కలిగెన్‌= కలిగింది; ఎజీంగింపవే= తెలియజేయుము; అనుట 
యున్‌= అనగా; గాంగేయుండు= గంగకొడుకు భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు= ఈ విధంగా; అని యెన్‌= 


అన్నాడు. 
తాత్సర్యం: ఆ మాట విని ధర్మరాజు “తాతా! పుల్లావుకు ఆ మహిమ ఎట్టా వచ్చిందో చెప్పుము” అంటే భీష్ము 
డతడితో ఇట్టా అన్నాడు. 

గోవులకు. గపిలత్వంబు సిద్దించిన ప్రకారము (సం.13-76-21) 


సీ. “దేవత లాణొని దేవతాజేష్ణునిం। గానంగం బోవ నా కమలజన్ను( 
డమృత మిచ్చిన ముదమారంగా. ద్రావం ద । త్పురభిత్వ సంపద సురభి పుట్టె; 


324 శ్రీమదాంధ్ర మహాభారతము 


నది సౌరభేయుల నధిప! యుత్పాదించె; నొక యప్లు హిమగిరి యుపరితల మ 
లంకరించుచు నవి శంక యించుక లేక । యున్నెడ వానిలో నొకటి లేంగ 


ఆ. చన్ను గుడువ( దదాస్య నిష్యంద మాన । మైన దుర్ద ఫేనము పవమాన నిహతి( 
దూలి తప ముగ్రముగ( జేయు శూలి మౌళి. । బడిన నద్దేవు. డధికకోపంబు గదుర. 21 


ప్రతిపదార్థం: దేవతలు= దేవలోకంవారు; ఆంకొని= ఆకలిపొంది; దేవతాజ్యేష్టునిన్‌= (బ్రహ్మను; కానంగన్‌= చూడటానికి; 
పోవన్‌= పోతే; ఆ కమలజన్ముండు= కమలంలో పుట్టిన ఆ (బ్రహ్మ; అమృతమున్‌= అమృతాన్ని; ఇచ్చినన్‌= ఇవ్వగా; ముదము+ 
ఆరంగాన్‌= తృప్తితీరేటట్టు; (త్రావన్‌= (త్రాగగా; తత్‌ సురభిత్వ సంపదన్‌= దాని వాసన ఎక్కువతనానికి; సురభి= కామధేనువు; 
పుట్టెన్‌= పుట్టింది; అధిప!= రాజా!; అది= కామధేనువు; సౌరభేయులన్‌= ఆవులను; ఉత్సాదించెన్‌= పుట్టించింది; ఒక+అవ్లు= 
ఒక సమయంలో; అవి= ఆ ఆవులు; హిమగిరి ఉపరితలము= మంచుకొండ పై భాగాన్ని; అలంకరిం చుచున్‌= అందగింపజేస్తూ; 
శంక= జంకు; ఇంచుక= కొంచెం కూడా; లేక ఉన్న+ఎడన్‌= లేకుండా ఉన్నప్పుడు; వానిలోన్‌= ఆ ఆవులలో; ఒకటి= ఒక్కటి; 
లేంగ= దూడ; చన్ను కుడువన్‌= పొదుగులో పాలు (త్రాగుతూ ఉంటే; తత్‌ ఆస్య నిష్యంద మానము+ఐన= దాని 
మోమునుండి జారుచున్న; దుగ్ధ ఫేనము= పాల నురుగు; పవమాన నిహతిన్‌= గాలిదెబ్బకు; తూలి= చెదరి; తపము= 
తపస్సు; ఉగ్రముగన్‌= తీవ్రంగా; చేయు= చేస్తున్న; శూలి= శివుడి; మౌళిన్‌= తలమీద; పడినన్‌= పడగా; ఆ+దేవుండు= ఆ 
ప్రభుడు; అధిక కోపంబు= ఎక్కువ కోపం; కదురన్‌= కలుగగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: దేవతలకు ఆకలి వేసింది. (బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. ఆయన అమృత మిచ్చాడు. వారు తనివితీరా 
తాగారు. ఆ అమృతపు సువాసనకు కామధేనువు పుట్టింది. దానికి ఆవులు పుట్టాయి. అవి ఒకప్పుడు హిమాలయం 
పై భాగాన అలంకారంగా తిరుగుతున్నాయి. వానిలో ఒక ఆవు లేగ పాలు త్రాగుతూ ఉంటే దానినోటి దగ్గరి 
నురుగు గాలివాటానికి ఎగిరి అక్కడ తీవ్రంగా తపస్సు చేస్తున్న శివుడి నెత్తిమీద పడింది. శివుడికి చాలా కోపం 
వచ్చింది. 


విశేషం: 'శూలి' అనే పదం సాభిప్రాయం. అది ఆయనకోపానికి అనుగుణంగా వచ్చి పడింది. 


క. చిచ్చబికన్యదరు లెగయ । విచ్చిన గపిలత్వ మొందిె విబుధప్రకరం 

బచ్చెరు వందుచు( గన్లొన । నచ్చేరువ సౌరభేయు లమలచరిత్రా! 22 
ప్రతిపదార్థం: అమల చరిత్రా!= స్వచ్చమైన (ప్రవర్తనగల ఓ రాజా!; చిచ్చు కన్ను= నిప్పులు (గ్రక్కే (మూడవ) కన్ను; 
అదరులు= నిప్పు కణికలు; ఎగయన్‌= ఎగిరి పడేటట్టుగా; విచ్చినన్‌= తెరువగా; ఆ+చేరువ సౌరభేయులు= ఆ దగ్గరలో ఉన్న 
ఆవులు; విబుధ ప్రకరంబు= దేవతల సముదాయం; అచ్చెరువు+అందుచున్‌= ఆశ్చర్యపడుతూ; కన్గానన్‌= చూస్తూ ఉండగా; 
కపిలత్వము= గోరోచనం వన్నెను; ఒందెన్‌= పొందాయి. 
తాత్సర్యం: శివుడి అగ్నిమయమైన మూడవ కన్ను నిప్పులు గ్రక్కుతూ తెరుచుకొనేసరికి ఆ ప్రాంతంలో ఉన్న 
ఆవులన్నీ, దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా, ఎర్రని రంగును పొందాయి. 


విశేషం: పద్యం చిన్న ప్రమాణం. అది హఠాత్తుగా జరిగిన సంఘటనకు వ్యంజకంగా రూపొందింది. 'చిచ్చు' అనే చిన్న 
శబ్దంలో మూడు చకారాలు ఉన్నాయి. అవి అగ్ని చిటపటలను సూచిస్తాయి. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 325 


క. అవి బిట్టు బెదర( దక్కటి । యవియు నదరి బెదరె; నిట్టు లగ్గోవులు వా 

టి వెసను సోముని పాలికి । నవనీశ్వర! దాని నెలి(గి యజు డేతెంచెన్‌. 23 
ప్రతిపదార్థం: అవనీ+-ఈశ్వర!= రాజా! అవి= అట్టా (క్రొత్త రంగు వచ్చిన ఆవులు; బిట్టు= పెద్దగా; బెదరన్‌= భయపడగా; 
తక్కటి అవియున్‌= మిగిలినవి కూడా ; అదరి= హడలి; బెదరెన్‌= భయపడిపోయాయి; ఇట్టులు= ఈ విధంగా; ఆ+గోవులు= 
ఆ ధేనువులు; పాటెన్‌= పారిపోయాయి; వెసను= వెంటనే; దానిన్‌= ఆ సంగతిని; ఎజింగి= తెలిసికొని; అజుండు= (బ్రహ్మ; 
సోముని పాలికిన్‌= శివుడి దగ్గరకు; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: అట్టా రంగుమారిన ఆవులు బెదరేసరికి తక్కిన ఆవులు బెదరి పారిపోయాయి. ఆ సంగతి తెలిసికొని 
(బ్రహ్మదేవుడు శివుడి దగ్గరకు వచ్చాడు. 


విశేషం: తాను సృజించిన గోవులు శివుడి కోపానికి గురి అయ్యాయి కనుక ఆ కోపాన్ని పోగొట్టటం (బ్రహ్మ బాధ్యత. 


సీ. ఏతెంచి నిభృతిమై నీశ్వరు చరణాంబు । జములకు నెటి(గి హస్తములు మొగిచి 


యమృతసిక్తుండ వైతి వఖిలేశ! గోవుల । కెంగిలి లే; దిందు. డెట్టు లమృత 
మొసంగు నట్టుల గోవు లొసంగు దుర్దంబుల6 । దద్వత్స పీత దుద్ధంబు శుచియ 
కాన కోపము దక్కి కరుణింపు' మని యొక్క । కమనీయ వృషభంబు( గప్ప మిచ్చె; 


ఆ. శివుడు ప్రియమంది దాని€ గేతువును వాహ । నంబుగా( జేసి సకలజనంబు నెలమి 
వృషభకేతను( డనియును, వృషభవాహ । నుం డనియు. బేర్కొనంగ నొప్పియుండె నధిప! 24 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఏతెంచి= వచ్చి; నిభృతిమైన్‌= నిండుదనంతో; ఈశ్వరు చరణ+అంబుజములకున్‌= శివుడి 
పాదములనే పద్మాలకు; ఎజు(గి= (మొక్కి; హస్తములు= చేతులు; మొగిచి= మోడ్చి; అఖిల+ఈశ= సర్వప్రభూ!; అమృత 
సిక్తుండవు= అమృతంతో తడిసినవాడవు; ఐతివి= అయ్యావు; గోవులకున్‌= ఆవులకు; ఎంగిలి= నోటినుండి జారిన దాని 
దోషం; లేదు; ఇందుండు= చంద్రుడు; ఎట్టులు= ఏ విధంగా; అమృతము= అమృతాన్ని; ఒసంగున్‌= ఇస్తాడో; అట్టులన్‌= 
ఆ విధంగానే; గోవులు= ఆవులు; దుర్రంబులన్‌= పాలను; ఒసంగున్‌= ఇస్తాయి; తద్‌ వత్స పీత దుగ్రంబున్‌= వాటి దూడలు 
త్రావినపాలు కూడా; శుచి+అ= నిర్మలమే; కాన= కనుక; కోపము= కోపాన్ని; తక్కి= వదలి; కరుణింపుము= దయజూడుము; 
అని= అని పలికి; ఒక్క కమనీయ వృషభంబున్‌= ఒక అందమైన ఎద్దును; కప్పమున్‌= కానుకగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు; శివు( 
డు= ఈశ్వరుడు; ప్రియము+అంది= సంతోషం పొంది; దానిన్‌= ఆ ఎద్దును; కేతువును= జెండామీద గుర్తుగా; వాహనంబుగాన్‌= 
ఎక్కిరింతగా; చేసి= ఏర్పరచి; ఎలమిన్‌= (ప్రీతితో; సకలజనంబున్‌= జనులంతా; వృషభకేతనుండు=ఎద్దు టెక్కెంగా కలవాడు; 
అనియును= అనీ; వృషభ వాహనుండు= ఎద్దు వాహనంగా కలవాడు; అనియున్‌= అనీ; పేర్కొనంగన్‌= పేరు పెట్టి వ్యవ 
హరిస్తూ ఉంటే; ఒప్పి+ఉండెన్‌= చక్కగా ఉన్నాడు. 


తాత్సర్యం: రాజా! బ్రహ్మ అట్లా వచ్చి ఈశ్వరుడి కాళ్ళకు మొక్కాడు. చేతులు బోడించి స్వామీ! 'నీవు 
అమృతంతో తడిశావు. ఆవులకు ఎంగిలి లేదు. చంద్రు డమృతం ఇచ్చినట్టు ఆవులు పాలిస్తాయి. కాబట్టి వాటి 
దూడలు (త్రావిన పాలు కూడా పరిశుద్దాలే. కనుక కోపం వదలి మమ్మల్ని కరుణించుము” అని ఒక చక్కని ఎద్దును 
కానుకగా ఇచ్చాడు. శివుడు పీతిపొంది దానిని ధ్వజంమీద గుర్తుగా, వాహనంగా చేసికొని వృషభకేతనుడు, 
వృషభవాహనుడు అని అందరూ తన్ను పిలుస్తూ ఉంటే సంతోషంతో ఉన్నాడు. 


326 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: శంకరుడు బోళావ్యక్తి కదా! వెంటనే కోపం పోగొట్టుకొన్నాడు. ఉచ్చిష్టం అంటే తింటున్న పదార్థం వెలుపలికి రావటం. 

అది ఎంగిలి. దానిని ఆచారనిష్ట కలవారు అంటరు. బ్రహ్మ ఆవులకు ఆ దోషం లేదని శివుడికి చెప్పాడు.పైగా ఆ ఆవు పాలూ 

అమృతమూ ఒకే రకమైనవని కూడా చెప్పాడు. 

వ. ఇట్లు ప్రసన్నుండయి గో సంచారం బెందునుం గలుగునట్లుగా ననుగ్రహించిన నా సౌరభేయీ సముదయంబు 
మగుడ నన్నగంబునకు వచ్చి విచ్చలవిడి వర్తింపంజూచి, తన చూపునం గపిల లయిన గోవులకుం దక్కిన వర్ణంబుల 
కంటె నుత్తమత్వంబు గలుగ వరం బిచ్చి విరించిని వీడ్కొలిపె; నట్లు గావునం గపిల గోప్రదానంబు గోదాన 
కల్పంబున కంతకు నధికం బని చెప్పి. 25 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ప్రసన్నుండు+అయి= కోపం పోయినవాడై; గో సంచారంబు= ఆవులు తిరగటం; ఎందునున్‌= 
ఎక్కడయినా; కలుగు+అట్టు+కాన్‌= కలిగే విధంగా; అను[గ్రహించినన్‌= వరంగా ఇవ్వగా; ఆ సౌరభేయూ సముదయంబు= ఆ 
ఆవుల మంద; మగుడన్‌= తిరిగి; ఆ+నగంబునకున్‌= ఆ కొండకు; వచ్చి; విచ్చలవిడిన్‌= ఇష్టం వచ్చినట్టుగా; వర్తింపన్‌= 
తిరుగుతూ ఉంటే; చూచి= కనుగొని; తన చూపునన్‌= తన దృష్టిచేత; కపిలలు అయిన గోవులకున్‌= కపిలవర్లం పొందిన 
ఆవులకు; తక్కిన వర్షంబుల కంటెన్‌= తక్కిన రంగుల ఆవులకంటె; ఉత్తమత్వంబు= శ్రేష్టత్వం; కలుగన్‌= కలిగేటట్టు; వరంబు= 
వరాన్ని; ఇచ్చి; విరించిని= బ్రహ్మను; వీడ్కొలిపెన్‌= పంపించాడు; అట్టు+కావునన్‌= ఆ తీరు అయినది కనుక; కపిల గోప్రదా 
నంబు= పుల్ల్తావులను దానం చేయటం; గో దాన కల్పంబునకున్‌= గోవులను దానం చేయటమనే విధానానికి; అంతకున్‌= 
మొత్తానికి; అధికంబు= మిన్న; అని; చెప్పి. 


తాత్సర్యం: శివు డిట్టా ప్రసన్నుడై గోవులు ఎక్కడైనా ఇచ్చవచ్చినట్లు తిరిగేటట్టుగా వరం ఇచ్చాడు. ఆవుల మంద 
మరల ఆ కొండకు వచ్చి స్వేచ్చగా తిరగటం చూచి, తన చూపునకు కపిలవర్లం పొందిన ఆవులు తక్కిన రంగుల 


ఆవులకంటె గొప్పవిగా వర మిచ్చి బ్రహ్మను అతడి లోకానికి పంపాడు. కనుక గోదాన పద్దతిలో కపిలగోవులను 
దానం చేయటం గొప్ప విషయం అని చెప్పి. 


విశేషం: మహానుభావుల కోపం కూడా విశేషఫలాన్ని ఇస్తుం దనటానికి ఇది ఒక దృష్టాంతం. 
క. ఈ కపిలాఖ్యానము సు । శ్లోకము; దీని పఠనంబు శ్రుతము€ గలిమలో 
ద్రేకంబు( బాచి సుతుల న । నేక ధనంబులను బెంపు నిచ్చు నరేంద్రా!' 26 


ప్రతిపదార్థం: నరేంద్రా!= రాజా! ఈ కపిలా+ఆఖ్యానము= ఈ కపిలగోవు కథ; సుక్టోకము= మిక్కిలి పవిత్రమైనది; దీని 
పఠనంబు= దీనిని చదవటమూ; (శ్రుతమున్‌= వినటమూ; కలిమల+ఉ[ద్రేకంబున్‌= కలి కల్మషం పెచ్చు పెరగటాన్ని; పాచి=తొలగించి; 
సుతులన్‌= కుమారులను; అనేక ధనంబులను= పెక్కు ధనాలను; పెంపున్‌= గొప్పతనాన్నీ; ఇచ్చున్‌= ఇస్తుంది. 


తాత్సర్యం: రాజా! ఈ కపిల గోవుల కథ చాలా పవిత్రమైనది. దీన్ని చదివినా, విన్నా సకల పాపాల విజృంభణం 
అణగి పోతుంది. మంచి సంతానాన్ని, గొప్ప ధనాలను ఇది ఇస్తుంది.” 


విశేషం: మానవుడు వివేకంతో కోరవలసినవి అనిష్టాన్ని తొలగించుకొనటం, ఇష్టాన్ని కూర్చుకొనటం. అందుకే ఈ పద్యంలో 
ముందు పాపాలు పటాపంచ లవటాన్నీ, తరువాత సుతధనలాభాన్నీ చెప్పాడు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 327 
వ. అనిన విని ధర్మపుత్తుండును దమ్ములును సమ్మోదంబు నొంది భీష్మునకుం బ్రణమిల్లి గోప్రదానంబులు విధి 
సంపన్నంబులుగా( జేయువారై మనంబులం బూని; రప్పితామహుం డప్పాండవాగ్రజు నుద్దేశించి వెండియు 


నిట్లనియె. 27 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మప్యుత్తుండును= ధర్మరాజున్నూ; తమ్ములును= తమ్ముళ్ళూ; సమ్మో 
దంబున్‌+ఒంది= ఎంతో ఆనందపడి; భీష్మునకున్‌= భీష్ముడికి; ప్రణమిల్లి= సాష్టాంగ దండం చేసి; గో ప్రదానంబులు= 
గోవులను మంచి బుద్ధితో ఇవ్వటాలను; విధి సంపన్నంబులుగాన్‌= శాస్త్ర విధానం నిండుగా ఉండే విధంగా; చేయువారు+ఐ= 
చేసేవారై; మనంబులన్‌= హృదయాలలో; పూనిరి= సంకల్పించారు; ఆ+పితామహుండు= ఆ తాత; ఆ+పాండవ+అ(గ్రజున్‌= 
పాండుకుమారులలో పెద్దవాడైన ధర్మరాజును; ఉద్దేశించి= చూచి; వెండియున్‌= ఇంకను; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: తాత ఇట్లా చెప్పగా ధర్మరాజూ, తమ్ములూ పరమానందం పొందారు. భీష్ముడికి సాష్టాంగ నమస్కారం 
చేశారు. గోదానాలను శాస్త్రవిధానంతో ఏ లోపం లేకుండా చేయాలని సంకల్పించారు. ఆ తాత మళ్ళీ ధర్మరాజును 
చూచి ఇట్టా అన్నాడు. 


విశేషం: తమ్ములును అనటంవలన మంచిపనులు చేయటంలో వారు ధర్మరాజువంటివారే అనే అర్థం స్ఫురిస్తుంది. 
ప్రణమిల్లి- ఒక్కొక్క మహావిషయం విన్సప్పుడల్లా వారికి భీష్ముడిమీద గౌరవం ఇనుమడిస్తున్నదని తాత్సర్యం. పితామహుడు 
- తాతకు మనుమల మీద విశేషానురాగం ఉంటుంది. 


సీ, 'సౌదాసుం డనంగ నిక్ష్వాకు కులంబున । జనియించె; నాత(డు మునివరేణ్యు( 
డైన వసిష్ణుని నాత్మపురోహితు । వినతు( డై యడిగె( బవిత్ర మెద్ది? 
యని దాని కాదర మతిశయిల్లంగ నమ్మ । హాతు( డిట్లనియె. 'బుణ్యాత్మ! వినుము 
గోవు పవిత్రంబు గోవు హవిర్ణన్మ । భూమి గో వరయం.గా భూతములకు 


ఆ. నెల్ల నాధారభూతమౌ నీడ్యవస్తు। వతుల లక్ష్మికి మూల; మత్యంత దురిత 
జలనిధికి నోడ; నిర్ణర సద్మమునకు | ననఘ! నిచ్చెన సురలకు మనికిపట్టు.' 28 


ప్రతిపదార్థం: ఇక్ష్వాకు కులంబునన్‌= ఇక్ష్యాకుడి కులంలో; సౌదాసుండు అనంగన్‌= సౌదాసుడనే పేరుతో; జనియించెన్‌= (ఒక 
రాజు) పుట్టాడు; ఆతండు= ఆ రాజు; మునివరేణ్యుండు+ఐన= మునులలో శ్రేష్టుడైన; వసిష్టునిన్‌= వసిష్టుడిని; ఆత్మ 
పురోహితున్‌= తన పురోహితుడిని; వినతుండు+ఐ= వినయం కలవాడై; పవిత్రము= పవిత్రమైనది; ఎద్ది= ఏది? అని, అడిగెన్‌= 
అడిగాడు; ఆ+మహాత్ము(డు= దొడ్డబుద్ది గల ఆ వసిష్టుడు; దానికిన్‌; ఆదరము= (ప్రీతి; అతిశయిల్లంగన్‌= పెంపొందగా; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; పుణ్య+ఆత్మ= ఓయి పుణ్య హృదయుడా!; వినుము; అనఘ!= పాపాలు లేనివాడా; 
గోవు= ఆవు; పవిత్రంబు= పవిత్రం అయినది; గోవు= ఆవు; హవిస్‌+జన్మభూమి= హోమపదార్థాలకు పుట్టిన ఇల్లు; అరయ. 
గాన్‌= మెలకువతో చూస్తే; గోవు= ఆవు; భూతములకున్‌+ఎల్లన్‌= అన్ని ప్రాణులకు; ఆధార భూతము+బౌ= ఆధారంగా 
అయిన; ఈడ్య వస్తువు= పూజించదగిన వస్తువు; అతుల లక్ష్మికిన్‌= సాటిలేని సంపదకు; మూలము= కుదురు; అత్యంత 
దురిత జనిధికిన్‌= మిక్కిలి ఘోరమైన పాపాలనే సముద్రానికి; ఓడ; నిర్ణరసద్మమునకున్‌= దేవతల నెలవైన స్వర్గానికి; నిచ్చెన= 
నిచ్చెన; సురలకున్‌= దేవతలకు; మనికిపట్టు= నివసించే చోటు. 


328 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇక్షాకువంశంలో సౌదాసుడనే రాజు ఉండేవాడు. మునులలో ఉత్తముడూ, తన పురోహితుడూ అయిన 
వసిష్టుడిని ఆ రాజు వినయంతో 'స్వామీ! పవిత్రమైన దేది?' అని అడిగాడు. ఎంతో ప్రీతి పొంది ఆ మహాత్ముడు 
ఇట్లా అన్నాడు. 'పుణ్యాత్ముడా! వినుము! గోవు పవిత్రమైనది. గోవు హోమ।ద్రవ్యాలకు పుట్టినిల్లు. అన్ని ప్రాణులకూ 
గోవే ఆధారం. అది పూజ్యమైనది. సాటిలేని సంపదలకు మూలం. మహాపాపా లనే సముద్రాన్ని దాటటానికి ఓడ, 
స్వర్గానికి నిచ్చెన, దేవతలకు నివాసస్థలం. 


విశేషం: మునివరేణ్యుడు, ఆత్మ పురోహితుడు కనుక తా నడిగే (ప్రశ్నకు సరియెన సమాధానం చెప్పగలడని రాజునకు 
నమ్మకం. మంచి (ప్రశ్న అడిగినందుకు వసిష్టుడికి ఎంతో పీతి కలిగింది. అందుకనే 'పుణ్యాత్మ' అని సంబోధిస్తున్నాడు. 
పుణ్యాత్ములకు కాని ఇటువంటి జిజ్ఞాస కలుగదని భావం. వ్యవసాయానిక్తీ, పాడిపంటలకు, యజ్ఞద్రవ్యాలకు గోవే ఆధారం 
కనుక దానివలననే మానవులకు సుఖశాంతులు వర్చిల్లుతాయి కనుక ఈ (ప్రశంస అస్టాన పతితం కాదు. 


వ. అని చెప్పి మజియును. 29 
తాత్పర్యం: వసిష్టు డిట్టా చెప్పి మరికొన్ని విషయాలు చెప్పుతున్నాడు. 
క. “పదియును నూటును వేయును । మొదవులు గలవారు దానములుగా నొకటిం 

బదియింటి నూటి నిచ్చిన । నదియు నదియు నదియు నద్భశమగు ఫలము నెడన్‌. 30 


ప్రతిపదార్థం: పదియును= పదిన్నీ; నూజును= వందా; వేయును= వేయీ; మొదవులు= ఆవులు; కలవారు= ఉన్నవారు; 
దానములుగాన్‌= దానాలుగా; ఒకటిన్‌= ఒక దానినీ; పదియింటిన్‌= పదింటినీ; నూటిన్‌= నూరింటినీ; ఇచ్చినన్‌= ఇస్తే; 
అదియున్‌= ఆ ఒక్కటి నిచ్చినదానమూ; అదియున్‌= ఆ పదింటి నిచ్చినదానమూ; అదియున్‌= ఆ నూరింటి నిచ్చిన 
దానమూ; ఫలము+ఎడన్‌= అందించే ఫలం విషయంతో; సదృశము= సమానం; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: 'పది ఆవులున్నవారు ఒకదానినీ, వంద ఆవులున్నవారు పదింటినీ, వేయి ఆవులున్నవారు నూరింటినీ 
దానం చేస్తే ఆ మూడు దానాల ఫలమూ సమానం అవుతుంది. 


విశేషం: దానం అనేది శక్తినిబట్టి చేయాలి. దానం ముఖ్యం కానీ ఎంత? అనేది ప్రధానం కాదు. ఆ విధంగా ఫలితం సమానం 
అవుతుంది. 


క. విను గోవులను బ్రభాతం । బున దలంచుట, తద్గుణములు వొగడుట, భక్తిం 
గనుంగొనుట యధిక పుణ్యము । లని యెటి(గించు జనములకు నాగమఫణితుల్‌. 31 
ప్రతిపదార్థం: వినుము; ఆగమ ఫణితుల్‌= వేదకావ్యాలు; జనములకున్‌= జనాలకు; గోవులను= ఆవులను; ప్రభాతంబునన్‌= 


ప్రొద్దున; తలంయట= స్మరించటమూ; తత్‌గుణములు= వాని గుణాలను; పొగడుట= కొనియాడటమూ; భక్తిన్‌= భక్తితో; 
కనుంగొనుట= (ఆవులను) చూడటమూ; అధిక పుణ్యములు= ఎక్కువ పుణ్యాలు; అని; ఎజింగించున్‌= తెలియజేస్తాయి. 


తాత్సర్యం: ఉదయకాలంలో ఆవులను తలవటమూ వాటి గుణాలను కొనియాడటమూ, భక్తితో వాటిని చూడటమూ 
గొప్ప పుణ్యకార్యాలని వేదవాక్యాలు జనాలకు తెలియజేస్తున్నాయి. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 329 


విశేషం: “ఆగమం” అంటే శబ్ద ప్రమాణం. అది అన్ని ప్రమాణాలకంటె మిన్న అయినది. కాబట్టి దీనిలో సంశయించవలసిన 
దేమీ లేదని భావం. ప్రభాతంబున= అంటే దినారంభంలో, పుణ్యకార్యాలతో రోజుపని ప్రారంభిస్తే రోజంతా పుణ్యంతో 
నిండుతుందని భావం. “విను” అనే మాట (శ్రద్ధను సూచిస్తుంది. 


ఆ. కిల్టిషంబు గోశకృన్మూత్రముల కేవ । పడుట సకలమాంసభక్షి కైన 
ఘోరపాప మండ్రు గోమాంస భక్షణ । మబ్దసంభవాదు లైన సురలు. 32 


ప్రతిపదార్థం: గో శకృత్‌+మూ(త్రములకున్‌= ఆవు పేడ, పంచితములకు; ఏవపడుట= రోతపడటం; కిల్చిషంబు= పాపం; 
అబ్ద్బ్దసంభవ+ఆదులు+ఐన= (బ్రహ్మ మొదటగా ఉన్న; సురలు= దేవతలు; సకల మాంస భక్షికిన్‌+ఐనన్‌= అన్ని జంతువుల 
మాంసాలు తినేవానికి కూడా; గో మాంస భక్షణము= ఆవుల మాంసం తినటం; ఘోర పాపము= చాలా భయంకరమైన పాపం; 
అం|(డ్రు= అంటారు. 


తాత్సర్యం: ఆవుల మలమూత్రాలకు రోతపడటం పాపం. అన్ని జంతువుల మాంసాలు తినే వారికైనా ఆవు 
మాంసం తినటం చాలా ఘోరమైన పాపం అని (బ్రహ్మ మొదలైన దేవతలు అంటారు. 


క, జనములు దుస్స్వపష్నంబులు । గని గో కీర్తనము సేయయగా( దద్దురితం 
బున బొరయరు గోమయయుత । వినుతాంబు స్నాన మతిపవిత్రం బనఘా! 33 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; జనములు= మానవులు; దుస్‌ స్వప్నంబులు= పీడకలలు; కని= పొంది; గో 
కీర్తనము= ఆవులను పొగడటం; చేయంగాన్‌= చేస్తే, తత్‌ దురితంబునన్‌= ఆ పాపాన్ని; పొారయరు= పొందరు; గోమయ 
యుత వినుత+ అంబు స్నానము= ఆవుపేడతో కలిసి ప్రశస్తమైన నీటితో (చేసే) స్నానం; అతి పవిత్రంబు= మిక్కిలి 
పరిశుద్దమైనది. 


తాత్సర్యం: మానవులు పాడుకలలు కన్నప్పుడు ఆవులను గురించి మంచి మాటలు పలికితే ఆ పాపాలను 
పొందరు. ఆవుపేడ కలిపిన నీటి స్నానం ఎంతో పరిశుద్ది నిస్తుంది. 


చ. సురభులు, సౌరభేయులును సుస్టితి నాకడ నుండు. గాత మేం 
గరము వినీతి గోగణము. గన్గొనుచుండెద నర్ది గో సము 
త్మరమును నన్ను నెప్తు. గను€ గావుత మం చెద గోవులం దలం 


తురు బుధబోధితుల్‌ భయము దోంచిన చోటుల6 దత్తశాంతికై. 34 


ప్రతిపదార్థం: బుధబోధితుల్‌= పండితులచే ఉపదేశింపబడినవారు; భయము= భీతి; తోంచినచోటులన్‌= ఏర్పడిన తావులలో; 
తత్‌ ప్రశాంతికై= అది అణగిపోవటానికి; సురభులు= ఆవులు; సౌరభేయులును= ఆవుదూడలున్నూ; సుస్థితిన్‌= మంచి 
నిలుకడతో; నాకడన్‌= నా దగ్గర; ఉండున్‌+కాతన్‌= ఉండుగాక; ఏన్‌= నేను; కరము= మిక్కిలి; వినీతిన్‌= వినయంతో; 
గోగణమున్‌= ఆలమందను; అర్థిన్‌= కోరికతో; కన్లానుచుండెదన్‌= చూస్తూ ఉంటాను; గో సముత్కరమును= ఆవులమందకూడా; 
నన్నున్‌= నన్ను; ఎవ్లున్‌= ఎల్లవేళలా; కనున్‌ కావుతన్‌= చూచుగాక; అంచున్‌= అంటూ; ఎదన్‌= హృదయంలో; గోవులన్‌= 
ఆవులను; తలంతురు= భావిస్తూ ఉంటారు. 


330 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పండితులచే ఉపదేశాలు పొందినవారు, భయాందోళనలు పొందేటప్పుడు వాటిని ఉపశమింపజేసికొనటానికి 
ఆవులను, దూడలను తమవద్ద సుస్థిరంగా ఉండాలని కోరుకొంటారు. నేను వినయంతో వాటి యోగక్షేమాలను 
ప్రీతితో చూస్తూ ఉంటాననీ, గో సమూహంకూడా నన్నెపుడూ చల్లగా చూడాలని వారు భావిస్తుంటారు. 


వ. అని నిర్దేశించి వెండియు నమ్మునీంద్రుం డా నరేంద్రున కిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; నిర్దేశించి= చెప్పి; వెండియున్‌= ఇంకా; ఆ+ముని+ఇంద్రుండు= ఆ మహర్షి శ్రేష్టుడు; 
ఆ నరేంద్రునకున్‌= ఆ రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఇట్లా చెప్పి ఆ వసిష్ట మహాముని సౌదాస మహారాజుతో ఇంకా ఇట్టా అంటున్నాడు. 


క. “అరుణ ధవళ మేచక ధూ । సరవర్ణాకలిత గో విషయదానంబుల్‌ 
ఖరకర సురపాగ్ని పవన । పరలోక సుఖముల నిచ్చు వసుధాధీశా! 36 


ప్రతిపదార్థం: వసుధా+అధీశా!= రాజా!; అరుణ= ఎరుపు; ధవళ= తెలుపు; మేచక= నలుపు; ధూసర= బూడిదరంగు; అనే; 
వర్ల= వన్నెలతో; ఆకలిత= చక్కగా కూడుకొన్న; గో= ఆవుల; విషయ= సంబంధమైన; దానంబుల్‌= దానాలు; ఖరకర= 
సూర్యుడి; సురప= ఇంద్రుడి; అగ్ని= అగ్నిదేవుడి; పవన= వాయుదేవుడి; వర= శ్రేష్టమైన; లోక= లోకములందలి; సుఖములన్‌= 
సుఖాలను; ఇచ్చున్‌= ఇస్తాయి. 


తాత్సర్యం: రాజా! ఎర్రని ఆవుల దానం సూర్యలోక సుఖాన్నీ, తెల్లని ఆవుల దానం ఇం|(ద్రలోక సుఖాన్నీ, నల్లని 
గోవుల దానం అన్నిలోక సుఖాన్నీ, బూడిదరంగు ఆవుల దానం వాయులోక సుఖాన్నీ ఇస్తుంది. 


నిశీషం: నాలుగురంగులూ, నాలుగు లోకాలూ క్రమంగా అన్వయించే విధంగా చెప్పటంవలన ఇందులో [క్రమాలంకారం 
(యథాసంఖ్యాలంకారం) గోచరిస్తున్నది. ఏ రంగు గోవు ఉన్నా దాని దానం ఏదో ఒక పుణ్యలోకాన్నిస్తుంది అనే అర్థం ఇక్కడ 
ఈ అలంకారంవలన స్ఫురిస్తుంది. కనుక 'అలంకారకృత వస్తుధ్వని' రూపంగా ఈ అలంకారం జొచిత్యాన్ని సాధించుకొంటున్నది. 
ఆ లోకాలుకూడా వట్టివికావు 'వరా'లు అంటే కోరదగినవి. 


క. విను తక్కిన వర్లంబులు । జనవర గంధర్వ సిద్ద సాధ్యాది నివా 
ణ ధి 
స నితాంత సౌఖ్యదము లగు । ననిమిష యోషి త్రియత్వ మన్నియు నిచ్చున్‌. 37 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; విను= వినుము; తక్కిన వర్లంబులు= తక్కిన రంగుల ఆవులు (దానాలు); గంధర్వ= 
గంధర్వులు; సిద్ద= సిద్దులు; సాధ్య= సాధ్యులు; ఆది= మొదలైనవారి; నివాస= ఉనికిపట్టుల; నితాంత= ఎడతెగని; సౌఖ్య 
దములు= సుఖములను ఇచ్చేవి; అగున్‌= అవుతాయి; అన్నియున్‌= అన్నిరకాల ఆవులు (ఆవుల దానాలు); అనిమిష యోషిత్‌ 
ప్రియత్వము= దేవతా కాంతలకు ప్రియుడయ్యే భావాన్ని; ఇచ్చున్‌= ఇస్తాయి. 


తాత్సర్యం: రాజా! తక్కిన వర్ణాల ఆవుల దానం గంధర్వ, సిద్ద, సాధ్యనామాలుగల దేవజాతుల లోకాల సుఖాన్ని 
అనంతంగా ఇస్తాయి. అన్ని రకాల గోవులదానాలు అప్పురఃకాంతలకు వల్లభుడయ్యే భాగ్యాన్ని కలుగజేస్తాయి. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 331 


విశేషం: గంధర్వులు, సిద్దులు, సాధ్యులు - వీరిని దేవయోనులు అంటారు. వీరు అటు దేవతలంత మహిమగలవారు కారు. 
కేవలం మనుష్యులవంటి అల్పశక్తిమంతులూ కారు. అనిమిషులు - రెప్పపాటులేనివారు. అది దేవతల కొక గుర్తు. 'నితాంత' 
అన్నారు కనుక కొన్ని తరగతుల వారికి అదికూడా అపేక్షణీయమే అవుతుంది. 


క. ధేను ప్రమాణ యగు తిల । ధేనువు నిచ్చిన నరుండు దీప్తుండగు( బు 

ణ్యానూన లోక సంవా । సానందోన్నత్రి. జరించు నప్రతిహతుండై. 38 
ప్రతిపదార్థం: ధేనుప్రమాణ అగు= ఆవు తూకానికి సరిపడే; తిలధేనువున్‌= నువ్వుల ఆవును; ఇచ్చిన నరుండు= ఇచ్చే 
మానవుడు; దీప్పుండు= (ప్రకాశించేవాడు; అగున్‌= అవుతాడు; అ(ప్రతిహతు.డు+ఐ= ఏ అడ్డూ అదుపు లేనివాడై; పుణ్య= 


పుణ్యంతో; అనూన= ఏ తక్కువతనమూ లేని; లోక= లోకంలో; సంవాస= చక్కగా ఉండటంవలన కలిగిన; ఆనంద= 
ఆనందంయొక్క; ఉన్నతిన్‌= ఎక్కువతనంతో; చరించున్‌= తిరుగుతూ ఉంటాడు. 


తాత్సర్యం: ఆ వెత్తు నువ్వుల ఆవును దానం చేసిన మానవుడు మంచి తేజస్సుతో ఒప్పారుతూ ఉంటాడు. పుణ్యం 
ఏ మాత్రమూ తక్కువ కాని లోకాల నివాసంవలన కలిగే ఆనందాతిశయంతో విహరిస్తూ ఉంటాడు. 


విశేషం: ఇది ప్రత్యామ్నాయ పద్దతి అంటారు. ఆవులు దానమివ్వటానికి లేనివాడు పుణ్యలోకాలకు అనర్హుడా? అన్న ప్రశ్నకు 
ఇది సమాధాన మిస్తుంది. 'తిలధేనువు' అంటే నువ్వులతో ఆవు బొమ్మ చేయాలని తాత్పర్యం. 'అనూని 'ఉన్నతి' అనే 
పదాలచేత ప్రత్యామ్నాయ పద్దతి అయినా ఫలం విశేషంగా ఉంటుందనే సూచన వ్యక్తమవుతుంది. 
క. బహురూప విశ్వరూపక | మహిత సురూపత్వ దివ్యమహిమ గలుగు గో 

మహనీయమూర్తి మన్మతి | సహిత మగుం గాత మనుట సంపద లొసంగున్‌.” 39 
ప్రతిపదార్థం: బహురూప= పెక్కురూపాలు గల; విశ్చరూపక= సమస్తమైన రూపాలుగల; మహిత= గొప్పతనంగల; సురూపత్వ= 
చక్కని ఆకారంగల; దివ్య= దేవలోకపు; మహిమ కలుగు= మహిమ ఉన్నట్టి; గో= ఆవులయొక్క; మహనీయమూర్తి= గొప్ప 
ఆకృతి; మత్‌+మతి సహితము= నా బుద్దితో కూడినది; అగున్‌ కాతన్‌= అగుకాక; అనుట= అని పలకటం; సంపదలు=సంపదలను; 
ఒసంగున్‌= ఇస్తుంది. 
తాత్పర్యం: ఎన్నో రూపాలు, అన్ని రూపాలు కలిగి గొప్పతనం కల చక్కని ఆకారంతో దేవలోకపు మహిమ కలిగి 
ఉండే ఆవుల మహనీయ రూపం నా బుద్దిలో నిలిచి ఉండుగాక అనుకొనటం సంపదల నిస్తుంది.” 


విశేషం: 'విశ్చరూపక* - అనే పదప్రయోగంవలన గోవునకు విరాట్టురూపంతో సామ్యం స్ఫురిస్తుంది. 
క. అని ముని చెప్పిన సౌదా । స నరేంద్రుండు గో ప్రదాన సక్తాత్ముండై 
యనితర సులభావ్యయ సుఖ । జనకస్టానంబు వడసె జనసంస్తుత్యా! 40 


ప్రతిపదార్థం: జనసంస్తుత్యా!= జనులచేత స్తుతింప బడే ఓ రాజా! అని= ఆ విధంగా; ముని= వసిష్టముని; చెప్పినన్‌= 
చెప్పగా; సౌదాస నర+ఇంద్రుండు= సౌదాస రాజు; గో (ప్రదాన సక్త+ఆత్ముండు+ఐ= ఆవులను (శ్రద్దతో దానమివ్వటంలో 
లగ్నమైన మనస్సు కలవాడై; అనితరసులభ= ఇతరులకు తేలికగా దొరకని; అవ్యయ= తరుగులేని; సుఖ= సుఖానికి; జనక 
స్థానంబు= పుట్టిన చోటును; పడసెన్‌= పొందాడు. 


332 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: రాజా! ఆ వసిష్ట డట్లా చెప్పగా సౌదాస మహారాజు గోవులను (శ్రద్దగా దానం చేసే పనిలో మనస్సును 
లగ్నం చేసి ఇతరుల కందని నాశనంలేని సుఖం పుట్టెస్ట్రానాన్ని సంపాదించాడు. 


విశేషం: దీన్ని ఆఖ్యాయిక అంటారు. అంటే ఒక పుణ్యకార్యం చేసినవాని కథ. దీనివలన మానవులకు గోదాన విషయంలో 
ప్రచోదన కలుగుతుంది. “ప్రి 'సక్త అనే పదాలు దానంలో ఉన్న విశిష్టతను వ్యక్తం చేస్తున్నాయి. కనుకనే అనితర సులభి, 
“అవ్యయ” అనే పదాలకు సార్థకత సిద్ధిస్తుంది. 
క. అని గంగాపుత్రుండు గో | వినుత మహిమ? దెలియ[ జెప్ప విని ధర్మసుతుం 

“డనఘచరిత్రా! యిట్లుం । డునె గోవుల పెంపు? నావుడుం దగ మథటియున్‌. 41 
ప్రతిపదార్థం: అని; గంగాపుత్రుడు= భీష్ముడు; గో వినుత మహిమన్‌= గోవుల కొనియాడ దగిన గొప్పతనాన్ని; తెలియన్‌= 
తెలిసే విధంగా; చెప్పన్‌= చెప్పగా; విని; ధర్మసుతుండు= ధర్మరాజు; అనఘ చరి(త్రా!= పాపాలులేని నడవడి కల ఓ మహా 
నుభావా!; గోవులపెంపు= ఆవుల గొప్పతనం; ఇట్లు= ఈ విధంగా; ఉండునె= ఉంటుందా? నావుడున్‌= అని పలుకగా; తగన్‌= 
తగునట్టుగా; మజీయున్‌= ఇంకా. 
తాత్పర్యం: ఇట్టా భీష్ముడు గోవుల గొప్పతనాన్ని తెలియజెప్పగా విన్న ధర్మరాజు 'పుణ్యచరిత్రా! గోవుల మహిమ 
ఇంత గొప్పదా?” అన్నాడు. అప్పుడు మళ్ళీ. (తరువాతి వచనంతో అన్వయం) 
విశేషం: 'ఇట్టుండునె' అనే పదబంధం ధర్మరాజు హృదయంలో కలిగిన ఆనందాశ్చర్యాలను అభివ్యక్తం చేస్తున్నది. శ్రోత 
ప్రీతితో వింటుంటే వక్తకు మరింత ఉత్సాహం కలుగుతుంది. అందుకనే భీష్ముడు ఇంకా చెప్పాలని ఉబలాట పడుతున్నారు. 


వ. అమ్మహాత్ముం డమ్మహీపతితో 'గో విశేషం బింకను విను' మని యిట్లనియె. 42 


ప్రతిపదార్థం: ఆ+మహాత్ముండు= దొడ్డబుద్దిగల ఆ భీష్ముడు; ఆ+మహీపతితోన్‌= ఆ రాజుతో; గో విశేషంబు= గోవుల 
గొప్పతనం; ఇంకను= ఇంకా; వినుము; అని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: దొడ్డబుద్ది గల భీష్ముడు ధర్మరాజుతో ఆవుల గొప్పతనం ఇంకా వినుము అని ఇట్లా చెప్పుతున్నాడు. 


వేదవ్యాసముని శుకునకు( దెలిపిన గో ప్రభావ ప్రకారము (సం.13-80-6) 


రూ 


“సర్వజ్ఞుం డగు పరాశరనందనుని పాద । పద్మంబులకు దృఢభక్తి నెఅంగి 

యతని నందనుండు సమంచిత మతియును । నవు శుకుం డెల్ల వస్తువులకంటె 
నధికతమంబును యజ్ఞమూలంబును | నగు నది యెయ్యది? యతులకరుణ 
నా కెటింగింపవే' నావుడు నమ్మహి । తాతు( డివ్విధము మహానుభావ; 


తే. మనఘ! యెందు నెక్కాలము నన్యవస్తు । వులకు లేదరయంగ గోవులకు. దక్క 
బుణ్యతమతయు యాగవిభూతి మూల । కారణత్వంబు వానిక కాక కలవె? 43 


ప్రతిపదార్థం: సర్వజ్ఞుండు+అగు= అంతయు తెలిసినవాడైన; పరాశరనందనుని= పరాశరుడి కుమారు డగు వ్యాసుడి; పాద 
పద్మంబులకున్‌= తామరపూలవంటి అడుగులకు; అతని నందను(డు= అతని కొడుకు; సమంచిత మతియును= మన్నింపదగిన 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 333 


బుద్ది కలవాడు; అవు= అయిన; శుకుండు= శుకుడు; దృఢభక్తిన్‌=గట్టిదైన భక్తితో; ఎఆంగి= మొక్కి; ఎల్ల వస్తువులకంటెన్‌= 
అన్ని వస్తువులకన్నా; అధికతమంబును= మిక్కిలి గొప్పదీ; యజ్ఞమూలంబును= యజ్ఞాలకు ఆధారమూ; అగునది= అయినది; 
ఏ+అది?= ఏది? అతులకరుణన్‌= సాటిలేనిదయతో; నాకున్‌= నాకు; ఎతింగింపవే= దయతో తెలుపుమా? నావుడున్‌= 
అన్నంతనే; ఆ+మహిత+ఆత్ము(డు= దొడ్డబుద్దిగల ఆ వ్యాసుడు; అనఘ!= పాపరహితుడా?; ఈ+విధము= ఇట్టిదైన; 
మహానుభావము= గొప్ప (ప్రభావం; ఎందున్‌= ఎక్కడా; ఏ+కాలమున్‌= ఏ కాలంలోనూ; అరయంగన్‌= పరీక్షించిచూడగా; 
గోవులకున్‌= ఆవులకు; తక్కన్‌= కాక; అన్య వస్తువులకున్‌= వేరు పదార్థాలకు; లేదు; పుణ్యతమతయున్‌= అన్నింటికంటె 
ఎక్కువ పుణ్యం కలది కావటమూ; యాగ విభూతి మూల కారణత్వంబున్‌= యజ్ఞాల ఐశ్వర్యానికి మొదటి హేతువు 
కావటమూ; వానిక= ఆ ఆవులకే; కాక; కలవె?= ఉన్నాయా? 

తాత్సర్యం: సర్వమూ ఎరిగిన వ్యాసుడి పాదాలకు చెదరని భక్తితో మైొక్కి అతడి కుమారుడూ, మంచి బుద్ది విశేషం 
కలవాడూ అయిన శుకుడు “అన్ని వస్తువుల కంటె గొప్పదీ, యజ్ఞాలకు మూలమైనదీ ఏది? దయతో నాకు 
తెలుపుమా!' అని (ప్రార్ధించాడు. అప్పుడు వ్యాసుడు ఈ విధమైన గొప్ప ప్రభావం ఎక్కడా ఎప్పుడూ ఆవులకు తప్ప 
మరొకదానికి లేదు. పుణ్యం తుదిమెట్టు అనదగిన లక్షణమూ, యజ్ఞాల సంపదకు మూలకారణం కావటమూ 
ఆవులకే తప్ప మరొకదానికి కలవా? (అని చెప్పాడు). 


విశేషం: దృఢభక్తి నెణంగి - ఏదైనా తెలియ దగిన విషయాన్ని పెద్దల దగ్గర తెలుసుకొనటానికి ప్రణిపాతం - కాళ్ళకు 
('మైక్కటం ఒక సముదాచారం. ఎజింగింపవే - తెలిసికొనటంలో శుకున కున్న గాఢవాంఛ నిది అభివ్యక్తం చేస్తుంది. అతుల 
కరుణ - అనేది దీనికి బలా న్నిస్తుంది. 
క. అని చెప్పి మటియు నిట్లను । 'విను గోవులు పరమ నియతి వేధ గొలువ నె 

మ్మన మలర నతడు గనుంగొని । మును వానికి లేని శృంగములు కల్పించెన్‌. 44 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; చెప్పి= తెలియజేసి; మజీయున్‌= ఇంకా; ఇట్టు= ఇట్టా; అనున్‌= చెప్పాడు; విను= శ్రద్దతో 
ఆలకించుము; గోవులు= ఆవులు; పరమనియతిన్‌= గొప్ప నిష్టతో; వేధన్‌= (బ్రహ్మదేవుడిని; కొలువన్‌= పూజించగా; అత. 
డు= (బ్రహ్మ; నెజ+మనము= నిండు హృదయం; అలరన్‌= ప్రీతి పొందగా; కనుంగొని= చూచి; మును= ముందు; వానికిన్‌= 
ఆ ఆవులకు; లేని= లేనట్టి; శృంగములు= కొమ్ములను; కల్పించెన్‌= పుట్టించాడు. 
తాత్సర్యం: వ్యాసు డిట్లా చెప్పి ఇంకా ఈ విధంగా పలికాడు. 'నాయనా! వినుము. ఆవులు (బ్రహ్మను గొప్ప నిష్టతో 
సేవించగా అతడు గుండెనిండుగా సంతోషపడి పూర్వం వాటికి లేని కొమ్ములు సృష్టించాడు. 
వ. అట్లు కొమ్ము లొస(గి సురముని లోకంబు నాలోకించి. 45 


పతిపదార్హం: అటు= ఆ విధంగా; కొమ్ములు= కొమ్ములను; ఒసంగ౧= ఇచ్చి; సుర ముని లోకంబున్‌= దేవతల మునుల 
e థ్‌ ప్‌ @ శ్రి ఓ 
సముదాయాలను; ఆలోకించి= చూచి. 


తాత్పర్యం: ఆ విధంగా కొమ్ము లిచ్చి దేవతల సముదాయాన్నీ, మునుల సముదాయాన్ని చూచి (ఇట్లా అన్నాడు). 


చ. “పరమ పవిత్రముల్‌ యజన భాజనముల్‌ దము విన్న. జూచినన్‌ 
దురితచయంబులం దొల6గ6€ ద్రోవ(గ జాలు బ్రధానకర్త కు 


334 శ్రీమదాంధ్ర మహాభారతము 


త్తరగతి లాభవైభవము తంగెటి జున్నుగ( జేయు గోవు లె 
వ్వరు దగ వీని గొల్లు రనివారణ( జొత్తురు వారు నాకమున్‌.” 46 


ప్రతిపదార్థం: పరమపవిత్రముల్‌= మిక్కిలి పావననమయినవీ; యజనభాజనముల్‌= యజ్ఞాలకు పాత్రమయినవీ అయిన 
గోవులు; తమున్‌= తమను; విన్నన్‌= విన్నా; చూచినన్‌= కన్నా; దురిత చయంబులన్‌= పాపాల రాసులను; తొలంగన్‌= 
తొలగిపోయే విధంగా; (త్రోవంగన్‌+చాలున్‌= త్రోసివేయగలవు; గోవులు= ఆవులు; (ప్రధానకర్తకున్‌= యజ్ఞకార్యంలో ముఖ్యుడైన 
యజమానునకు; ఉత్తరగతి లాభ వైభవము= ఉత్తర లోకాలకు పోవటం అనే లాభపు సంపదను; తంగెటి జున్నుగన్‌= తంగేటి 
చెట్టుకు బట్టిన తేనె పట్టువలె; చేయున్‌= చేస్తాయి; ఎవ్వరు= ఎవరు; తగన్‌= చక్కగా; వీనిన్‌= ఈ ఆవులను; కొల్తురు= 
పూజిస్తారో; వారు= ఆ మనుష్యులు; అనివారణన్‌= అడ్డులేకుండా; నాకమున్‌= స్వర్గాన్ని; చొత్తురు= ప్రవేశిస్తారు. 


తాత్సర్యం: “ఆవులు పరమపవిత్రమైనవి. యజ్ఞాలకు మూలకారణం అయినవి. వాటిని గూర్చి విన్నా, వాటిని 
చూచినా పాపాలను పటాపంచలు చేస్తాయి. యజమానులకు ఉత్తర లోకాలకు పోవటం అనే గొప్పతనాన్ని తంగెటిజున్నుగా 
సమకూరుస్తాయి. వాటిని (శ్రద్దతో పూజించినవారు అడ్డులేకుండా స్వర్గానికి చేరుకొంటారు. 


విశేషం: పరమపవి(త్రాలు కనుకనే యజ్ఞభాజనాలు అవుతున్నాయి. తంగెటిజున్ను సులభ ప్రాప్తికరమూ, రుచికరమూ, హితకరమూ 
కనుక అందరూ అపేక్షిస్తారు. గోవులను సేవించటంవలన ఉత్తరగతి ఆ విధంగా సిద్దిస్తుంది. అనివారణన్‌ - స్వర్గం వారి సొంత 
ఇల్లువంటి దవుతుం దని భావం. 


వ. అనియె గోవుల పావనత్వంబు విశేషించి చెప్పెద వినుము. 47 
ప్రతిపదార్థం: అనియెన్‌= (బహ్మ ఈ విధంగా చెప్పాడు; గోవుల పావనత్వంబు= ఆవుల పవిత్రతను గూర్చి; విశేషించి= 
ఇంకా ఎక్కువగా; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము. 
తాత్సర్యం: అని (బ్రహ్మ చెప్పాడు. వ్యాసుడు గోవుల పావనత్యాన్ని గురించి మరికొన్ని విశేషాలు చెప్పుతాను 
వినుము అన్నాడు. 
సీ, అమలాత్మ! గోవు మూత్రము. బాలు నేయిని । బానార్హ మగు పెండతోన వరుస 

మూడు దినంబులు మును ద్రావి మఠి మూండు । దివసంబులందు వాయువు భుజించి 


యవలు నుగ్గుగ ధేనునివహంబు ద్రొక్కించి | వెలవ నత్తెటి(గు నూకలన కాంచి 
నెలలు మూ. డత్యంత నియతి నాహారంబు । గొన బ్రహ్మహత్య( బోలినవి యైన 


తే. బాయు. బాపముల్‌ దివిజు లీపావన క్రి; యా విధానంబునన కాదె యసురగణము 
గెలిచి రావులనేయి విప్రులకు నీగి । దాని వేల్లుట ద్రావు టుదాత్తతరము. 48 


ప్రతిపదార్థం: అమల+ఆత్మ= నిర్మలమైన హృదయం కలవాడా!; గోవు మూ(త్రమున్‌= ఆవు మూత్రాన్నీ; పాలున్‌= పాలను; 
నేయిని= నేతినీ; పాన+అర్హము+అగు= త్రాగుటకు యోగ్యం అయిన; పెండతోన= పేడతో; వరుసన్‌= వరుసగా; మును= 
ముందు; మూండు దినంబులు= మూడు రోజులు; (త్రావి= (త్రాగి; మతి మూండు దివసంబులందున్‌= తరువాతి మూడు 
రోజులలో; వాయువున్‌= గాలిని; భుజించి= తిని; యవలు= యవలనే ధాన్యాన్ని; నుగ్గుగన్‌=రవ్వగా అయ్యేవిధంగా; ధేను 
నివహంబున్‌= ఆవులమందతో; త్రొక్కించి; ఆ+తెజంగు నూకలన= ఆ విధంగా అయిన నూకలతోనే; వెలవన్‌= గంజిని; 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 335 


కాంచి=కాచి; నెలలు= మాసాలు; మూండు= మూడు; అత్యంతనియతిన్‌= ఎక్కువ నిష్టతో; ఆహారంబు= అన్నంగా; కొనన్‌= 
తీసికొంటే; (బ్రహ్మహత్యన్‌= బ్రాహ్మణుడిని చంపటాన్ని; పోలినవి= పోలేవి; ఐనన్‌= అయినా; పాపముల్‌= పాపాలు; పాయున్‌= 
పోతాయి; దివిజులు= స్వర్గంలో పుట్టిన దేవతలు; ఈ పావన (క్రియా విధానంబునన= ఇట్టి పవిత్రమైన పని తీరుననే; కాదె= 
కదా; అసురగణమున్‌= రక్కసుల గుంపును; గెలిచిరి= గెలిచారు; ఆవులనేయి= ఆవుల నేతిని; విప్రులకున్‌= వేద విద్యగల 
బ్రాహ్మణులకు; ఈగి= ఇవ్వటమూ; దాని వేల్చుట= దానిని హోమం చేయటమూ; (త్రావుట= (త్రాగటమూ; ఉదాత్త తరము= 
చాలా గొప్పది, 


తాత్సర్యం: నిర్మలాత్ముడా! ఆవుమూత్రాన్నీ, పాలనూ, నేతినీ, పేడనూ కలిపి ముందు వరుసగా మూడు రోజులు 
త్రాగాలి. తరువాత మూడు రోజులు ఉపవాసం ఉండాలి. ఆ తరువాత మూడు నెలలు ఆవులు త్రొక్కిన 
యవలనూకలతో కాచిన గంజిని భోజనంగా (గ్రహించాలి. ఇట్లా చేస్తే బ్రహ్మహత్యవంటి పాపాలు కూడా 
రూపుమాసిపోతాయి. దేవతలు ఈ పని చేసే కదా రాక్షసులమూకలను గెలిచారు. ఆవులనెయ్యిని విద్యావంతులకు 
దానం చేయటమూ హోమం చేయటమూ, త్రాగటమూ చాలా గొప్ప విషయం. 


విశేషం: వాయువు భుజించి - ఉపవాసం ఉండి అని భావం. మహాపాపాలు పోవటం మాత్రమే కాదు స్వర్గసుఖం కూడా 
లభిస్తుంది. అంటే ఒక పనితో రెండు ప్రయోజనాలు సిద్దిస్తాయని భావం. దృష్టాంతంగా దేవతల విజయాన్ని చెప్పుతున్నారు. 


క. విమలాంబువుల నుప స్ప । ర్మము నిర్వర్తించి గో ప్రచయ మధ్యమునన్‌ 
దమయుతముగ గోమతి చి । త్రమున జపించిన శుచిత్వ ధన మొడంగూడున్‌. 49 


ప్రతిపదార్థం: విమల+అంబువులన్‌= స్వచ్చమైన నీటితో; ఉపస్పర్శము= ఆచమనం; నిర్వర్తించి= చేసి; గో ప్రచయ 
మధ్యమునన్‌= ఆవులమంద నడుమ; దయయుతముగన్‌= ఇంద్రియాలను అదుపుచేసికొనటంతో పాటుగా; గోమతి= గోమతి 
అనే మంత్రాన్ని; చిత్తమునన్‌= హృదయంలో; జపించినన్‌= జపిస్తే; శుచిత్వ ధనము= పరిశుద్దత అనే సొమ్ము; ఒడంగూడున్‌= 


సిదిస్తుంది, 
(హా! par. 


తాత్పర్యం: స్వచ్చమైన నీటితో ఆచమనం చేసి ఆవులమందనడుమ ఇం(ద్రియ నిగ్రహంతో 'గోమతి' మంత్రాన్ని 
హృదయంలో జపిస్తే మానవుడికి పవిత్రత అనే ధనం చేకూరుతుంది. 


విశేషం: ఉపస్పర్శం అంటే ఆచమనం. లోపల ఉన్న సూక్ష్మశరీర శుద్దికొరకు భగవన్నామం మూడు మారులూ అంటూ నీటిని 
కొంచెంగా లోపలికి పుచ్చుకొనటాన్ని ఆచమనం అంటారు. ఉపస్పర్శం అంటే స్నానం కూడా అని కూడా అర్థం ఉన్నది. కాబట్టి 
'స్వచ్చమైన నీటిలో స్నానం చేసి” అని కూడా అర్థం చెప్పుకొనవచ్చును. 'దమయుతముగన్‌' - ఇంద్రియాల అదుపులేకుండా 
చేసే జపాదులు ఫలాన్నివ్వవు అని భావం. చిత్తమునన్‌ - జపం మూడు విధాలు. మంత్రాన్ని పైకి, ఇతరులకు వినపడే విధంగా 
ఉచ్చరిస్తూ జపం చేయటం మొదటి పద్దతి. పెదవుల కదలిక లేకుండా నోటిలో శబ్దం పైకిరాకుండా చేసే జపం రెండవ పద్దతి. 
మంత్రాన్నీ, మంత్రార్జాన్నీ హృదయంలో మా(త్రమే భావన చేయటం మూడవది. వీటిలో మూడవది సర్వశ్రేస్టమైనది. ఈ 
పద్యంలో 'చిత్తముని అనే మాటద్వారా దానినే చెప్పారు. శుచిత్వధనము” - మానవుడు సాధారణంగా లోపలా, వెలుపలా ఎన్నో 
మలినాలతో కూడి ఉంటాడు. అవి అతనిని పాప కూపానికి లాగుతూ ఉంటాయి. స్నానాదులచేత వెలుపలి మలాన్నీ, 
జపాదులచేత లోపలిమలాన్నీ (మనస్సు) మొదలైన సూక్ష్మదేహవు మలాన్నీ) పోగొట్టుకొంటే అతడు పరమార్థానికి 
సన్నిహితుడవుతాడు. అందుకని అది ఒక మహాధనంగా ఈ పద్యంలో చెపుతున్నాడు. 


336 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అగ్ని సన్నిధి గోనిచయంబు నడుమ । బ్రాహ్మణుల పాల గోమతీపఠన మాచ 

రించినను విన్న గోర్కి సిద్దించు; గోవుం । గడచినట్టిది లేదు జగత్రయమున. 50 
ప్రతిపదార్థం: అగ్ని సన్నిధిన్‌= అగ్ని సమీపంలో; గోనిచయంబు నడుమన్‌= ఆవుల మంద మధ్యలో; బ్రాహ్మణుల పాలన్‌= 
(బ్రహ్మజ్ఞానం కలవారి దగ్గర; గోమతీ పఠనము= గోమతి మంత్రాన్ని చదవటం; ఆచరించినను= చేసినా; విన్నన్‌= విన్నా; కోర్కి= 
కాంక్ష; సిద్దించున్‌= నెరవేరుతుంది; జగత్‌త్రయమునన్‌= మూడు లోకాలలో; గోవున్‌= ఆవును; కడచినట్టిది= మించినట్టిది; లేదు. 
తాత్పర్యం: అగ్ని దగ్గరా, ఆవులమందలోనూ, (బ్రహ్మజ్ఞానం కలవారిదగ్గరా గోమతీమం(త్రాన్ని పఠించినా, విన్నా 
కోరిన కోరిక నెరవేరుతుంది. మూడులోకాలలో ఆవును మించినది మరొకటి లేదు. 
విశేషం: అగ్ని, ఆవు, బ్రాహ్మణుడు పరమ పవిత్ర స్వరూపాలని భావం. వారి దగ్గర చదివిన మంత్రం శీఘ్రంగా ఫలాన్నిస్తుందని 
భావన. స్వయంగా చదవలేనివారికి కూడా గతి ఉన్నది. అది శ్రవణం ద్వారా సిద్దిస్తుంది. జగ(త్రయం -స్తర్గం, మర్త్యం, పాతాళం. 
క. అనియి ట్లుపన్యసించిన । జనక వచన రచన. గల్లు సార మఖిలముం 

గని శుకుండు గోసమారా । ధన తత్పరచిత్తు( డయ్యె ధర్మతనూజా! 51 
ప్రతిపదార్థం: ధర్మతనూజా!= ధర్ముడి కుమారా!; అని= ఇట్లని; ఇట్టు= ఈ విధంగా; ఉపన్యసించినన్‌= ప్రమాణపూర్వకంగా 
చెప్పగా; జనక వచన రచనన్‌= తండ్రి మాటల కూర్పులో; కల్లు= ఉన్న; సారము= నిగ్గు; అఖిలమున్‌= మొత్తంగా; కని= తెలిసికొని; 
శుకుండు= శుక మహర్షి గో సమారాధాన తత్పర చిత్తుండు= ఆవులను చక్కగా పూజించటంలో చెడని శ్రద్ధగల హృదయం 
గలవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తాత్పర్యం: ధర్మరాజా! వ్యాసు డిట్లా ప్రీతితో నిరూపించి చెప్పగా తండ్రి మాటలలోని సారమంతా (గ్రహించి 
శుకుడు గోవులను చక్కగా ఆరాధించటంలో ఆసక్తిగల మనస్సుకలవా డయ్యాడు. 


విశేషం: సారము - ఒక విషయాన్ని ప్రతిపాదించటానికి సంబంధించిన అనేక విషయాలు (ప్రస్తావనకు వస్తాయి. అందులో శ్రోత 

సారాన్ని (గ్రహించాలి. తత్సర, చిత్తుండు - అందే లగ్నమైన మనస్సు కలవాడు. మనస్సు లగ్నమైతే తక్కిన రెండు కరణాలు - 

మాటా, చేష్టా - తప్పక లన్న మవుతాయి. అప్పుడే ఆరాధన ఫలదాయక మవుతుంది. ఉపన్యసించటం - అంటే ఉప=దగ్గర, 
న్యసించటం=ఉంచటం, హృదయానికి హత్తుకొనేటట్టు చెప్పటం అని భావం. 

వ. అనిన విని పాండవాగ్రజుండు “బ్రహ్మ విశ్వంబునకు విభుండు తదీయస్థానంబునకు మీ(దు గోలోకంబని విందు; 
నట్లుగా. గతంబేమి? యని యడుగుటయు నాపగాతనయుం డతని నాదర భరితుం డగుచు నాలోకించి 
“వినుము వివరించెద; విశ్వకర్మ తపో నియతుండయి యజ్ఞార్ధంబును మోక్షార్ధంబునుంగా నమృతమయ 

ఇథ సక: ల 
మూర్తియు( గామరూపిణియు నగు సురభి యను కన్యకం దన మనోవృత్తి గల్పించి మహాతేజోమయుండగు 
నొక్కపురుషుని సృజియించిన, దేదీష్యమానుం డగు నాతం డతి మనోహరాకృతి యగు నయ్యతివం గనుంగొని 
కామమోహితుం డయి యార్తి నొందుటయు నఖిల లోక పావనుండైన చతురాననుండు సన్నిహితుండై 'మార్తో 
భవి యని పలికి యతని యార్తత్వం బుడిపి తన పల్కు కారణంబుగా మార్తాండ నామం బొసంగి యన్నారీ 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 337 


రత్నంబు నిచ్చి, యన్నెలంతకు నీకును జనియించిన యపత్యంబులు యాగాపవర్గార్ధ క్షీర జనకంబులై మదీయ 
లోకంబునకు నుపరిభాగంబున వర్తింప వరంబిచ్చితిి ననియె; నట్లొందిన యయ్యిరువురకుం బ్రభవించిన 
సౌరభేయీకులం బా కమలాసను నిర్దేశించినట్టిదై సురాసుర ప్రముఖ నిఖిల జనంబులకు నమస్మార్యంబును 


సపర్యాభాజనంబును నయి రాజిల్లు నని చెప్పి వెండియు. 52 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇట్లు చెప్పగా; విని= ఆలకించి; పాండవ+అ(గ్రజుండు= పాండుకుమారులలో పెద్దవాడు ధర్మరాజు; 
బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; విశ్శంబునకున్‌= సమస్తానికి; విభుండు= ప్రభువు; తదీయ స్థానంబునకున్‌= అతనిదైన నెలవునకు; 
మీందు= పైది; గోలోకంబు= గోవుల లోకం; అని; విందును= వింటున్నాను; అట్టు కాన్‌= ఆ విధంగా అవటానికి; కతంబు= 
కారణం; ఏమి అని; అడుగుటయున్‌= అడిగినంతనే; ఆపగా తనయుండు= నది కొడుకు భీష్ముడు; అతనిన్‌= ఆ 
ధర్మరాజును; ఆదర భరితుండు= ప్రీతి నిండినవాడు; అగుచున్‌= అవుతూ; ఆలోకించి= చూచి; వివరించెదన్‌= వివరిస్తాను; 
వినుము; విశ్వకర్మ= దేవతల శిల్పి; తపస్‌+నియతుండు+అయి= తపస్సునందు నిష్ట కలవాడై; యజ్ఞ+అర్థంబును= యజ్ఞాల 
కొరకున్నూ; మోక్ష+-అర్థంబునున్‌+కాన్‌= మోక్షంకొరకున్నూ; అమృతమయమూర్తియున్‌= అమృతమే అంతా అయిన ఆకారం 
కలదీ; కామ రూపిణియున్‌= ఇచ్చవచ్చిన రూపం పొందగలదియు; అగు= అయిన; సురభి అను కన్యకన్‌= సురభి అనే 
బాలికను; తన మనస్‌+ వృత్తిన్‌= తన సంకల్పాన్ని బట్టి; కల్పించి= ఏర్పాటు చేసి (సృష్టించి); మహత్‌+తేజస్‌+మయుండు+అగు= 
గొప్ప తేజస్సుతో నిండిన స్వరూపంగల; ఒక్క పురుషునిన్‌= ఒక్క మగాడిని; సృజియించినన్‌= పుట్టించగా; దేదీప్య్వమానుండు+అగు 
ఆతండు= కాంతితో ఎక్కువగా విరాజిల్లుతున్న ఆ పురుషుడు; అతి మనస్‌+హర+ఆకృతి అగు= మిక్కిలిగా మనస్సును 
ఆకర్షించే రూపంగల; ఆ+అతివన్‌= ఆ ఇంతిని; కనుంగొని= చూచి; కామ మోహితుండు+అయి= కామంతో ఒడలెరుగనివాడై; 
ఆర్తిన్‌= దుఃఖాన్ని; ఒందుటయున్‌= పొందగా; అఖిల లోక పావనుండు+ఐన= అన్ని లోకాలలో పవిత్రుడయిన; 
చతుర్‌+ఆననుండు= నాలుగు మోముల దేవర; సన్నిహితుండు+ఐ= సమీపానికి వచ్చినవాడై; మా+ఆర్త+భవ= దుఃఖము 
కలవాడవు కాకుము; అని; పలికి; అతని ఆర్తత్వంబు= అతడి దుఃఖాన్ని; ఉడిపి= పోగొట్టి; తన పల్కు= తన మాట (మారో 
అన్న తన మాట); కారణంబుగాన్‌= హేతువుగా; మార్తాండ నామంబు= మార్తాండు డనే పేరు; ఒసంగి= ఇచ్చి; ఆ+నారీ 
రత్నంబున్‌= (స్త్రీలలో శ్రేష్ట అయిన ఆ ఇంతిని; ఇచ్చి= భార్యగా ఇచ్చి; ఆ+నెలంతకున్‌= ఆ 'స్తీకీ; నీకున్‌= నీకూ; 
జనియించిన+అపత్యంబులు= పుట్టిన సంతానాలు; యాగ+అపవర్గ+అర్థ క్షీర జనకంబులు+ఐ= యజ్ఞాలకూ, మోక్షానికీ 
పనికివచ్చే పాలను పుట్టించేవి అయి; మదీయ లోకంబునకున్‌= నాదైన సత్యలోకానికి; ఉపరిభాగంబునన్‌= పై భాగంలో; 
వర్తింపన్‌= ఉండటానికి; వరంబు= వరాన్ని; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; ఒందిన= ఏర్పడ్డ; 
ఆ+ఇరువురకునున్‌= ఆ ఇద్దరికీ; (ప్రభవించిన= పుట్టిన; సౌరభేయీ కులంబు= సురభి సంతానం అయిన ఆవుల సముదాయం; 
ఆ కమలాసను నిర్చేశించిన+అట్టిది+ ఐ= ఆ (బ్రహ్మచెప్పిన విధంగా అయినదై; సుర+అసుర (ప్రముఖ నిఖిల జనంబులకున్‌= 
దేవతలు, రాక్షసులు మొదలగు సకల జనాలకూ; నమస్కార్యంబును= నమస్కరించదగినదీ; సపర్యా భాజనంబును= పూజకు 
యోగ్యమైనదీ; అయి; రాజిల్లున్‌= ఒప్పుతున్నది; అని చెప్పి= అని తెలియజేసి; వెండియున్‌= ఇంకా. 

తాత్సర్యం: ఆ మాట విని ధర్మరాజు భీష్ముడిని ఇట్టా అడిగాడు. “బ్రహ్మ ఈ సమస్త లోకాల సముదాయానికీ 
ప్రభువు కదా! గోలోకం ఆయన లోకానికి కూడా పైన ఉంటుందని విన్నాను. దానికి కారణం ఏమిటి?” అంటే 
భీష్ముడు నిలువెల్లా ఆదరంతో మనుమడిని చూచి “విను వివరిస్తాను. పూర్వం దేవతల శిల్సి యజ్ఞంకొరకని, 
మోక్షంకొరకని అమృతమే అయిన స్వరూపంగలదీ, ఇష్టరూపం ధరించగలదీ అయిన సురభి అనే కన్యకను 
మనస్సుతీరు కనుగుణంగా సృష్టించాడు. అట్లాగే గొప్పతేజోవంతు డయిన ఒక్కమగవాడిని కూడా సృష్టించాడు. 
తేజస్సుతో వెలిగిపోతున్న ఆ పురుషుడు మనస్సును మరపించివేసే ఆకారంగల ఆ యింతిని చూచి కామభావన 


338 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొంది చెప్పరాని వేదన పొందాడు. లోకాలన్నింటిని పవిత్రం చేయగల (బ్రహ్మ అతని దగ్గరకు వచ్చి 'మార్తోభవి 
(ఆర్తుడవు కావద్దు) అని పలికి అతడి దుఃఖం పోగొట్టాడు. తానన్న మాట కారణంగా అతడికి 'మార్తాండుడు అని 
పేరు పెట్టి ఆ చక్కని యింతిని భార్యగా ఇచ్చి ఈమెకూ నీకూ పుట్టిన సంతానం యాగాలకూ, మోక్షాలకూ 
కావలసిన పాలను సృష్టిస్తూ నా లోకానికి పై భాగాన ఉండే వరం ఇచ్చాను అన్నాడు. ఆ విధంగా కలిపిన వారిద్దరికీ 
పుట్టిన సంతానం (బ్రహ్మశాసనం మేరకు దేవతలు, రాక్షసులు మొదలైన వారందరికీ నమస్కార యోగ్యమూ, 
పూజకుపాత్రమూ అయి ఒప్పుతున్నది' అని చెప్పి ఇంకా ఇట్టా అంటున్నాడు. 


విశేషం: ఆదర భరితుండు - శిష్యుడు మంచి ్రశ్నవేస్తే గురువు ఆనందం పొందుతాడు. తపోనియతుండయి తపస్సు 
అంటే తీవ్రభావన. అది దేన్నయినా సాధిస్తుంది. ఆమె అమృతమయమూర్తి. అతడు మహా తేజోమయుడు కనుక వారి 
సంతానం అత్యున్నత స్థితి నందటం మహా ఫలసాధనకు కావలసిన వస్తువును అందించటం సంభవించింది. యజ్ఞము 
కర్మకాండకు సంబంధించినది. దానివలన యజమానుని మూడు కరణాలు - మనస్సు, వాక్కు, చేష్ట అనేవి పరమ 
పవి(త్రాలవుతాయి. అప్పుడు అవి జ్ఞాననిష్టకు యోగ్యాలై ముక్తికి కారణా లవుతాయి. కాబట్టి 'యాగాపవర్గార్థ క్షీరజనకములు” 
అనటం. గోవులు సురలకే కాదు అసురులకు కూడా పూజాస్థానాలు. అంటే గోవులను హింసించేవారు రక్కసులకంటే హీను 
అని భావం, 


క. 'అది కారణముగ గోవులు । తుది ముట్టిన పెంపు గలిగి దురితహరగుణా 
స్పదమయి తమ్ము సభక్తిక । హృదయు లగుచు( గొలుచు వారి కిష్టము లొసంగున్‌.” 53 


ప్రతిపదార్థం: అది= ఆ (బ్రహ్మదేవుడి ఏర్పాటు; కారణముగన్‌= హేతువుగా; గోవులు= ఆవులు; తుది ముట్టిన పెంపు= 
చిట్టచివరకు చేరిన గొప్పతనం; కలిగి= పొంది; దురిత హర గుణ+ఆస్పదము+అయి= పాపాలను పోగొట్టే గుణానికి తావు 
అయి; తమ్మున్‌= వానిని; సభక్తిక హృదయులు+అగుచున్‌= భక్తితో కూడిన భావం కలవారగుచూ; కొలుచువారికిన్‌= 
సేవించేవారికి; ఇష్టములు= కోరిన కోర్కెలను; ఒసంగున్‌= ఇస్తాయి. 


తాత్సర్యం: 'బ్రహ్మచేసిన కట్టడినిబట్టి ఆవులు గొప్పతనపు తుదియంచు చేరుకొని పాపాలను పటాపంచలు చేసే 
గుణానికి స్థానమై, భక్తితో నిండిన హృదయంతో సేవించే వారికి కోరిన కోర్కెలను ఇస్తున్నాయి.” 


విశేషం: గోవుల గొప్పతనం సృష్టికర్త ఏర్పాటువలన సిద్ధించింది. ఆ గొప్పతనం కూడా కడముట్టా లభించింది. కాబట్టి అవి 
పాపాలను పటాపంచలు చేస్తాయి. కోరిన కోర్కెలను తీరుస్తాయి. 'అగుచునో అనటంవలన భక్తి నిరంతరంగా సాగుతూనే 
ఉండాలి అనేది సూచన. 


క. అని చెప్పినం బాండున్భపతి । తనయుండు మార్తాండ సురభి దాంపత్యమునన్‌ 
మును పుట్టిన ప్రజ యెయ్యది? | వినవలతు మహాత్మ చెప్పవే నా' కనుడున్‌. 54 


ప్రతిపదార్థం: అని= ఇట్లని; చెప్పినన్‌= భీష్ముడు చెప్పగా; పాండు నృపతి తనయు(డు= పాండురాజు కొడుకు యుధిస్టిరుడు; 
మహాత్మ!= ఓ మహానుభావా!; మార్తాండ సురభి దాంపత్యమునన్‌= మార్తాండుడు సురభి అనే వారి సంసార ధర్మంవలన; 
మును= ముందుగా; పుట్టిన ప్రజ= పుట్టిన సంతానం; ఏ+అది= ఏది?; వినన్‌ వలతున్‌= వినగోరుతున్నాను; నాకున్‌= నాకు; 
చెప్పవే!= చెప్పుమా!; అనుడున్‌= అనగా. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 339 
తాత్సర్యం: అని చెప్పగా ధర్మరాజు 'మహాత్మా! ఆ మార్తాండుడూ సురభీ సంసారధర్మం నిర్వహించగా ముందుగా 


పుట్టిన సంతానం ఏదో వినగోరుతున్నాను. దయతో నాకు చెప్పుము” అన్నాడు. 


విశేషం: దాంపత్యానికి సంతానమే ఉత్తమ ఫలం. అందుకే “ప్రజాయె గృహమేధినామ్‌” - సంతానం కొరకే గృహమేధులు- 
అని కాళిదాసు అంటాడు. కనుకనే ధర్మ విషయ బిజ్ఞాసగల ధర్మరాజుకు అది తెలియదగిన అంశం అయింది. మహాత్మ! 
అనే సంబోధనా; చెప్పవే! అనే (ప్రార్థనార్థక (క్రియా అతని జిజ్ఞాసను చక్కగా అభివ్యక్తం చేస్తున్నాయి. 'నాకు' అనే పదం ఇక్కడ 
వ్యంజకం. ఎంతో ఆసక్తిగలి నాకు అని దాని వ్యంగ్యార్థం. దీన్ని 'అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని' అంటారు. 


వ. భీష్ముం డిట్లనియె. 55 
తాత్పర్యం: భీష్ముడు ఇట్లా చెప్పాడు. 
తే. “తపము పెంపున సురభి మార్తాండు వలన । ధరణినాథ! యేకాదశాత్మజుల( బడసె 

నిగమ సంకీర్తనీయులు నిఖిలలోక । పతులు వారు బ్రాహ్మణులకు. బ్రకృతి సుమ్ము 56 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; సురభి= సురభి అనే ఆ వనిత; తపము పెంపునన్‌= తపస్సు గొప్పతనంచేత; 
మార్తాండువలనన్‌= మార్తాండుడి నుండి; ఏకాదశ+ఆత్మజులన్‌= పదకొండు మంది కొడుకులను; పడసెన్‌= పొందింది; నిగమ 
సంక్షీర్తనీయులు= వేదాలకును కొనియాడ దగినవారు; నిఖిల లోక పతులు= అన్ని లోకాలకు ఏలికలు అయిన; వారు= ఆ 
కుమారులు; బ్రాహ్మణులకున్‌= బ్రాహ్మణులకు; (ప్రకృతి= మూలకారణం; సుమ్ము!= సుమా! 


తాత్సర్యం: ఆ సురభి తపస్సు గొప్పతనంతో మార్తాండుడివలన పదకొండు మంది కొడుకులను పొందింది. వారిని 
వేదాలు కూడా కొనియాడతాయి. లోకాలన్నిటికీ వారు పాలకులు. (బ్రాహ్మణులకు మూలకారణం అయినవారు 
సుమా! 


విశేషం: కుమారులు లోకసామాన్యంగా పుట్టినవారు కాదు. తపస్సు మహిమవలన కలిగారు. కనుకనే వేదాలు వారిని 
కొనియాడు తున్నాయి. లోకాలన్నింటికీ పాలకులయ్యారు. అంతేకాదు (బ్రహ్మజ్ఞాన సంపన్నులైన వారికి వీరు ప్రకృతి. 


వ. వారల నేకాదశ రుద్రులంగా నెటుంగుము. 57 


ప్రతిపదార్థం: వారలన్‌= ఆ కుమారులను; ఏకాదశ రుద్రులన్‌+కాన్‌= పదకొండు సంఖ్యతో ఒప్పారే రుద్రులనుగా; ఎజుం 
గుము= తెలిసికొనుము. 


తాత్సర్యం: వారే ఏకాదశ రు(ద్రులని తెలిసికొనుము. 


తరువోజ. 


అనఘాత్త! యజపాదు( డన, నహిర్తుధు 6 । డన గడు విలసిల్లి, త్రంబకు. డీతం 
a) ణల ad G3 ఈ 
డనంగ, వృషాకపి యన నొప్పి, శంభు । డను పేరి పెంపున, నమరి కపాలి 


340 శ్రీమదాంధ్ర మహాభారతము 


యనంగ, రైవతు€ డన నతులానుభావ | మతిశయిల్ల(గ, హరు€ డన బహురూపు 
డన గీర్తి. గని, యుగ్రు డన విశ్వరూపు( । డనం బేర్ణి యా రుద్రు లర్జితు లైరి. 58 


ప్రతిపదార్థం: అనఘ+ఆత్మ!= పాపములేని ఆత్మ కలవాడా!; అజపాదుండు= అజపాదు డనగా; అహిర్చుధ్బ్యుండు+అనన్‌= 
అహిర్చుధ్బ్యుడు అనగా; కడున్‌= మిక్కిలి; విలసిల్లి= ఒప్పారి; (త్రంబకు(డు; ఈత(డు= ఇతడు; అనంగన్‌= అనగా; 
వృషాకపి; అనన్‌= అనగా; ఒప్పి= ఒప్పారి; శంభుడు అను పేరి పెంపునన్‌= శంభుడనే నామము యొక్క మహిమతో; 
అమరి= ఒప్పి; కపాలి అనంగన్‌= కపాలి అనగా; రైవతు(డు+అనన్‌= రైవతు డనగా; అతుల+అనుభావము= సాటిలేని 
గొప్పతనం; అతిశయిల్ల(గన్‌= పెంపొందగా; హరు(డు+అనన్‌= హరుడనగా; బహురూపు(డు+అనన్‌= బహురూపుడనగా; 
కీర్తిన్‌ కని= కీర్తి పొంది; విశ్వరూపు(డు+అనన్‌= విశ్వరూపు డనగా; పేర్చి= అతిశయించి; ఆ రుద్రులు= రుద్రులు అను 
పేరుగలవారు; అర్భితులు= పూబింపబడేవారు; ఐరి= అయ్యారు. 


తాత్పర్యం: పుణ్యాత్మా! అజపాదుడు, అహిర్చుధ్య్యుడు, త్యంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, 
హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు అని ప్రసిద్ధికక్కి ఆ రుద్రులు లోకాలకు పూజ్యులయ్యారు. 


వ. తదనంతరంబ సౌరభేయీ ప్రచయంబు ప్రభవించి; నగ్గోకులంబు విశేషం బాకర్ణింపుము. 59 


ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ= ఆ తరువాతనే; సౌరభేయీ ప్రచయంబు= ఆవుల సముదాయం; ప్రభవించెన్‌= పుట్టింది; 
ఆ+గోకులంబు విశేషంబు= ఆ ఆవుల సముదాయం విశిష్టత; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: ఆ తరువాతనే ఆవుల సముదాయం పుట్టింది. ఆ ఆవుల సముదాయం ప్రత్యేకతను వినుము. 


సీ. ఆననంబునను జిహ్వను శృంగముల బల । వైరి, రంధ్రంబుల మారుతుండు, 
కకుదంబునందు శ్రీకంఠుండు, పదముల । యందు మరుద్గణ మనఘ! కుక్షి 
వహ్ని చన్నుల సరస్వతి, పెండ( బంచిత । మున లక్షి యును, గీర్తియును గ్రమమున 
రుధిరంబునందు( జంద్రు(డు, హృదయంబున । భగుండను దేవత, పాల వేధ 


తే. వెంద్రుకలయం దనుష్టాన వితతి, దో(క । ధర్ముం డక్షుల సూర్యుండు, చర్మమున( ద 
పంబు సిద్ది తేజము సంధిపట్ల సిద్దు । లునికి గల దటె; గోవు నేమన(గవచ్చు! 60 


ప్రతిపదార్థం: ఆననంబునను= మోమునందు; జిహ్వను= నాలుకయందు; శృంగములన్‌= కొమ్ములందు; బలవైరి= ఇంద్రుడు; 
రం(ధ్రంబులన్‌= ఇంద్రియ ద్యారాలలో; మారుతుండు= గాలి; కకుదంబునందున్‌= మూపురంలో; శ్రీకంఠుండు= శివుడు; 
పదముల అందున్‌= కాళ్ళయందు; మరుత్‌+గణము= దేవతల సముదాయం; అనఘ!= పుణ్యాత్మ!; కుక్షిన్‌= కడుపునందు; 
వహ్ని= అగ్ని; చన్నులన్‌= పొదుగులలో; సరస్వతి= చదువుల తల్లి; (క్రమమునన్‌= (క్రమంగా; పెండన్‌= పేడయందు; 
పంచితమునన్‌= మూ(త్రంలోను; లక్ష్మియును= లక్ష్మీదేవి; కీర్తియును= కీర్తి రుధిరంబునందున్‌= రక్తంలో; చంద్రుండు= 
చంద్రుడు; హృదయంబునన్‌= హృదయంలో; భగుండు+అనుదేవత= భగుడనే పేరుగల దేవత; పాలన్‌= పాలలో; వేధ=బ్రహ్మ; 
వెండ్రుకలయందున్‌= వెండ్రుకలలో; అనుష్టాన వితతి= ఆచారాల సముదాయమూ; తో(కన్‌= తోకయందు; ధర్ము(డు= 
యమధర్మరాజు; అక్షులన్‌= కన్నులలో; సూర్యుండు= భాస్కరుడూ; చర్మమునన్‌= తోలునందు; తపంబు= తపస్సు; సిద్ది= 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 341 


కార్యాలు నెరవేరటమూ; తేజము= తేజస్సూ; సంధిపట్లన్‌= కీళ్ళచోటులందు; సిద్దులు= అణిమ మొదలైన అష్ట సిద్దులూ; 
ఉనికి+కలదు+అటె= నివాసముగా ఉన్నాయట; గోవున్‌= ఆవును; ఏమి+అనంగన్‌ వచ్చున్‌= ఏమనవచ్చును! 

తాత్సర్యం: పుణ్యాత్మా! ఆవు మోములో, నాలుకలో, కొమ్ములలో ఇంద్రుడున్నాడు. ఇం(ద్రియద్వారాలలో వాయుదేవు 
డున్నాడు. మూపురంలో శివుడు, పాదాలలో దేవతల సముదాయం, కడుపులో అగ్ని ఉన్నారు. పొదుగులో సరస్వతీ, 
పేడలో లక్ష్మి మూత్రంలో కీర్తి రక్తంలో చంద్రుడూ ఉన్నారు. హృదయంలో భగుడనే దేవతా, పాలలో బ్రహ్మ 
ఉన్నారు. వెండ్రుకలలో ఆచారాల సముదాయమంతా ఉన్నది. తోకలో యముడూ, కన్నులలో సూర్యుడూ ఉన్నారు. 
చర్మంలో తపస్సు, సిద్దీ, తేజమూ ఉన్నాయి. కీళ్ళలో అష్టసిద్దులు ఉన్నాయి. ఇట్టివి గల గోవు మహిమ ఇంతటిది 
అని చెప్పటం ఎట్లా సాధ్యమవుతుంది? 

విశేషం: ఈ పద్యం (ప్రకారం గోవు అంటే విశ్వమూ, విశ్వకర్తా విశ్వభర్తా మొదలైన సర్వమునకూ నివాస భూమి అని 


తెలుస్తున్నది.అంటే సమస్త విశ్వమూ సూక్ష్మరూపంలో గోవుగా ఉన్నదని భావం. సిద్దులు - అణిమ, మహిమ, గరిమ, లఘిమ, 
ప్రాప్తి, (ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అని ఎనిమిది. 'ఏమనంగవచ్చు' - గోమహిమ మాటల కందనిది అని భావం. 


వ మటథటియు నొక్కటి యక్కజం బగునది గో మహానుభావ ప్రకటంబయిన యితిహాసంబు సెప్పెద వినుము. 61 


(ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఒక్కటి= ఒకటి; అక్కజంబు+అగునది= ఆశ్చర్యకరమైనది; గో మహానుభావ 
(పకటంబు+అయిన= గోవుల గొప్పతనాన్ని తెలియజేసేదయిన; ఇతిహాసంబు= (ప్రాతగాథ; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము. 


తాత్సర్యం: ఇంకా గోవుల మహిమను తెలియజేసే ఆశ్చర్యకరమైన ఇతిహాసం ఒకటి ఉన్నది. చెప్పుతాను వినుము. 

విశేషం: ధర్మరాజు (ప్రత్యేకించి అడుగకపోయినా భీష్ముడు ఉత్సాహంతో చెప్పబూనుకొన్నాడు. అంటే విషయం చాలా (శ్రద్దగా 

వినదగినదని తాత్పర్యం. ఇతిహాసం - తొల్లిటి కథ - ఇతిహాసాలు చెప్పదలచిన విషయానికి (ప్రామాణ్యాన్ని సంపాదిస్తాయి. 
సుమిత్రు( డను మునిచే( బోషింపంబడిన గోవుల ప్రభావము (సం.13-120-1(కుంభ)) 


తే. త్రిశిఖరం బనుపేరి ధాత్రీధరము ను । పాంతమున రుద్ర కల్పితంబైన కూల 

హాభిధాన కల్లోలిని శోభితోప | కంఠయై యొప్పు( దత్తీర కాననమున. 62 
ప్రతిపదార్థం: త్రిశిఖరంబను పేరి ధాత్రిధరము+ఉపాంతమునన్‌= (త్రిశిఖరం అనే పేరుగల కొండ దగ్గర; రుద్ర కల్పితంబు+ 
ఐన= రుద్రుడిచేత సృష్టింపబడిన; కూలహా+అభిధాన కల్లోలిని= కూలహ అను పేరుగల నది; శోభిత+ఉపకంఠ+ఐ= శోభతో 
కూడిన ప్రాంత (ప్రదేశాలు కలదై; ఒప్పున్‌= విరాజిల్లుతూ ఉండేది; తత్‌+తీర కాననమునన్‌= దాని ఒడ్డున ఉన్న అడవిలో. 
తాత్సర్యం: (త్రిఖరం అనే కొండ ఉండేది. దాని సమీపంలో రుద్రుడు సృష్టించిన 'కూలహ' అనేనది చక్కని 
అందమైన పరిసరాలతో అలరారుతూ ఉండేది. దాని ఒడ్డున ఉన్న అడవిలో. (తరువాతి పద్యంతో అన్వయం) 


వ. భృగు వంశ సంభవులగు సంయమీశ్వరులు గొంద టాశ్రమంబులు గావించుకొని తపఃపరులై యుండుదు; 
రందు సుమిత్తుం డను పేరం బర(గి పరమాచారభవ్యుం డగు నొక్క భార్గవునకు నంగిరసుం డను నొక్క 
ఆడో ౧ 


342 శ్రీమదాంధ్ర మహాభారతము 


మహాద్విజుండు సఖ్యంబునను సౌజన్యంబునను గో శర్మర యొసంగిన నమ్ముని తన గోవు నయ్యోషధి మేపి 

పోషించిన నది సుపుష్టయు సుస్వరయు సురూపయునై యొక్క వృషభంబు పొందు వడసి గర్జిణియై 

మిథునంబు నీనిన. 63 
ప్రతిపదార్థం: భృగు వంశ సంభవులు+అగు= భృగు అనే మహర్షి వంశంలో పుట్టినవారగు; సంయమి+-ఈశ్చరులు= గొప్ప 
నిగ్రహంగల వారిలో (శ్రేష్టులు; కొందణు= కొంతమంది; ఆ(శ్రమంబులు= పర్లశాలలు; కావించుకొని= ఏర్పాటు చేసికొని; తపః 
పరులు+ఐ= తపస్సే ప్రధానమైన పనిగా గలవారై; ఉండుదురు= ఉండేవారు; అందున్‌= వారిలో; సుమిత్రుండు+అను= 
సుమి(త్రుడనే; పేరన్‌= పేరుతో; పరంగి= ఒప్పి; పరమ+ఆచార భవ్యుండు+అగు+ఒక్క భార్గవునకున్‌= గొప్ప ఆచారంచేత 
శుభాలుగల ఒక్క భృగువంశ వ్యక్తికి; అంగిరసుండు, అను+ఒక్క మహాద్విజుండు= అంగిరసుడనే ఒక గొప్పు (బ్రాహ్మణుడు; 
సఖ్యంబునను= చెలిమివలన; సౌజన్యంబునను= మంచితనంచేతనూ, గో శర్కర= గోశర్కర అనే ఒక తీగను; ఒసంగినన్‌= 
ఇవ్వగా; ఆ+ముని= ఆ మహర్షి సుమిత్రుడు; తన గోవును= తన ఆవును; ఆ ఓషధిన్‌= ఆ తీగను; మేపి= తినిపించి; 
పోషించినన్‌= పెంచగా; అది= ఆ ఆవు; సుపుష్టయున్‌= చక్కగా బలిసినదీ; సుస్వరయున్‌= మంచి నాదం కలదీ; 
సురూపయున్‌= మంచి రూపం కలదీ; ఐ= అయి; ఒక్క వృషభంబు పొందు= ఒక ఎద్దు సంపర్కాన్ని; పడసి= పొంది; 
గర్భిణి+ఐ= గర్భం ధరించినదై; మిథునంబున్‌= జంటను; ఈనినన్‌= కనగా. 


తాత్సర్యం: భృగువంశంలో పుట్టిన కొందరు మహామునులు పర్లశాలలు వేసికొని తపస్సునందు శ్రద్దతో ఉండేవారు. 
వారిలో సుమి(త్రుడని ఒక ముని గొప్ప ఆచార నిష్టతో ఉండే ఒక భార్గవుడికి అంగిరసుడనే గొప్ప బ్రాహ్మణుడు 
గోశర్కర అనే పదార్థం చెలిమివలనా, మంచితనం వలనా ఇచ్చాడు. ఆ పదార్థాన్ని ఆయన తన ఆవుకు మేపగా 
అది మంచి బలమూ, నాదమూ, రూపమూ పొంది ఏపుగా పెరిగింది. ఒక ఎద్దుతో కలిసి గర్భం తాల్చి పెయ్యను, 
కోడెదూడను కనింది. 


విశేషం: సంయమి+ఈశ్యరులు= 'యమం' అంటే ఇంద్రియ నిగ్రహం. ఇది ఉపలక్షణంగా ఎనిమిది అంగాల యోగమార్గంలో 
వారు సిద్ది పొందిన వారని భావించాలి. అందుకే ఈళశ్వరులు - (శ్రేష్టులు, ఆచారభవ్యుడు, విష్ణుసహ(స్రనామం ధర్మం ఆచారం 
నుండి పుడుతున్నదని చెప్పుతున్నది. “ఆచార (ప్రభవో ధర్మః” దానిచేత అతడు భవ్యుడు, (శ్రేష్టుడు అవుతున్నాడు. అందుకనే 
మహాద్విజుడు చెలిమిచేశాడు. మంచితనాన్ని భావించాడు. కానుక ఇచ్చాడు. సురూప, రూపం అంటే ఏ విధమైన అలంకారాలు 
లేకపోయినా అలంకారాలవలన కలిగే సౌందర్యం ఉన్నట్టు భాసింపజేసే లక్షణం. 'ఆవేధ్యా రోప్య నిక్షేష్య బన్టనీయై రభూషితమ్‌, 
యేన భూషిత వద్భాతి తద్రూపమితి కథ్యతే”. 
క. అమ్మిథునము బహుసంతా | నమ్మయ్యెం బెరి(గి క్రమమునను గో నిచయం 

బిమ్మెయి( బెక్కు సహస్రము । లమ్మునికిం గల్గె గోవు లతండును వానిన్‌. 64 


ప్రతిపదార్థం: ఆ+మిథునము= ఆ జంట; బహు సంతానమ్ము= పెక్కు బిడ్డలు గలది; అయ్యెన్‌= అయింది; ఈ+మెయిన్‌= 
ఈ విధంగా; (క్రమమునను= (క్రమంగా; గో నిచయంబు= ఆవులమంద; పెరింగి= వృద్దిపొంది; పెక్కు సహ(స్రములు= చాలా వేల 
కొలదిగా; గోవులు= ఆవులు; ఆ+మునికిన్‌= ఆ సుమిత్రుడనే మునికి; కల్లెన్‌= ఏర్పడ్డాయి. అతండును= ఆ ముని; వానిన్‌= ఆ 
ఆవులను. 


తాత్సర్యం: ఆ జంట క్రమక్రమంగా పెరిగి పెక్కు వేల ఆవులు ఆ మునికి సొమ్ముగా ఏర్పడ్డాయి. అతడు కూడా 
వాటిని. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 343 


తే. వేడ్మం జూచుచు నెప్పుడు వెనుకం దిరిగి । మేపు నీరును గలచోటి కోపి వెలిచి 

పాలు గ్రేపులు గుడువ సప్రమదు€ డగుచు. దాను గోస్తన ఫేనంబు ద్రావియుండు. 65 
ప్రతిపదార్థం: వేడ్కన్‌= (ప్రీతితో; చూచుచున్‌= చూస్తూ; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; వెనుకన్‌= వెనుకవైపుగా; తిరిగి; మేపు= గడ్డీ; 
నీరు= నీళ్ళూ; కల చోటికి= ఉన్న తావునకు; ఓపి= కష్టాలకు తట్టుకొని; వెలిచి= త్రిప్పి; పాలు= పాలను; క్రేపులు= దూడలు; 
కుడువన్‌= (త్రాగుతుంటే; సప్రమదుండు= నిండైన ఆనందంతో కూడినవాడు; అగుచున్‌= అవుతూ; తాను; గో స్తన 
ఫేనంబు= ఆవు చన్నుల దగ్గరి నురుగును; త్రావి= (త్రాగి;:ఉండున్‌= ఉండేవాడు. 


తాత్సర్యం: ఆ ముని వాటిని ప్రీతితో పరామరిక చేస్తూ ఉండేవాడు. వాటివెంట తిరుగుతూ మంచి పచ్చికా నీరూ 
కలచోటులలో ఓపికతో (త్రిప్పుతూ, దూడలు తల్లుల పాలు త్రాగుతూ ఉంటే పరమానంద పడుతూ తాను మాత్రం 
ఆ పాలు (త్రాగేటప్పుడు వచ్చే నురుగును (త్రాగుతూ ఉండేవాడు. 


విశేషం: ఉన్నవి కొన్నివేల ఆవులు. వాటికి కావలసిన పచ్చికా నీరూ ఉన్నచోటనే దొరకవు అయినా అవి పుష్టిగా ఉండటమే 
తన కానందం కనుక పచ్చికా, నీరూ, ఎక్కడ దొరికితే అక్కడకు (శ్రమకోర్చి వెళ్ళేవాడు అని 'ఓపి' అన్నమాటకు భావం. 
ఆవుల పొదుగులలో దూడలు పాలు (త్రావటం ఒక మనోజ్ఞమైన దృశ్యం. స్వార్థంలేని వాడికి అది మరింత ఆనంద 
కారణమవుతుంది. అందుకనే 'సప్రమదు(డు' తన పుష్టికి నురుగు చాలు. అంటే దూడల నోట్లో దుమ్ముకొట్టె బుద్ది శ 
మాత్రమూ లేదని భావం. 


క. దానన చేసి యతనికిన్‌ | ఫేనపు( డను నామ మొసంగి6 బ్రియమున ముని స 

మ్మానితు( డగు గౌతము( డి । ట్లా నిర్మలబుద్ది గోసమారాధకుందై. 66 
ప్రతిపదార్థం: ముని సమ్మానితుండు= మునుల మన్ననగొన్నవాడు; అగు= అయిన; గౌతము(డు= గౌతముడనే బుషి 
దానన చేసి= ఆ కారణంచేతనే; అతనికిన్‌= ఆ సుమి(త్రుడికి; ఫేనపుండు అను నామము= ఫేనపుడనే పేరును; ప్రియమునన్‌= 
ప్రియంతో; ఒసలౌన్‌= ఇచ్చాడు; ఇట్టు= ఈ విధంగా; ఆ నిర్మల బుద్ది= ఆ స్వచ్చమైన బుద్ధిగల సుమిత్రుడు; గో 
సమారాధకు(డు+ఐ= గోవులను చక్కగా భక్తితో పూజించేవాడై. 


తాత్సర్యం: మునుల మన్ననగొన్న గౌతముడనే మహర్షి ఆ సుమి(త్రుడికి ఆ కారణంచేతనే (పాలనురుగు త్రాగే 
కారణం చేతనే) అదే అర్థంగల ఫినపుడు” అనే పేరు పెట్టాడు. ఇట్టా నిర్మలమైన బుద్దిగల ఆ ముని గోవులను 
చక్కగా ఆరాధిస్తూ. (తరువాతి వచనంతో అన్వయం) 


విశేషం: ముని సమ్మానితుడు కనుక అతని పెద్దతనంవలన అతడు పెట్టిన పేరు అందరికీ ప్రీతిపాత్రమైనదని ధ్వని, 
బిరుదువంటి ఆ పేరు సుమి(త్రుడి స్వభావాన్ని కలుషితం చేయలేదు. కాబట్టే అతడు 'నిర్మలబుద్ది'. 


వ. వర్తిల్లుచుండ నొక్కనాండు కామరూపిణు లగు గోవులు కొన్ని కాంతాకారంబులు గైకొని కమనీయంబగు కొలన 
జలక్రీడలు సలుపుచుండ. దోడిధేనువు లచ్చట మెలంగి కనుంగొని 'మీ రెవ్వ?” రని మానుష భాషణంబుల 
నడిగిన నయ్యంగనా జనంబులు. 67 


344 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వర్తిల్లుచుండన్‌= కాలం గడుపుతుండగా; ఒక్కనాండు= ఒక రోజున; కామరూపిణిలు+అగు గోవులు= కోరిన 
రూపం ధరించగల ఆవులు; కొన్ని; కాంతా+ఆకారంబులు= మంచి రూపవంతులైన (స్త్రీల రూపాలను; కైకొని= ధరించి; 
కమనీయంబు+అగు= మనోహరమైన; కొలనన్‌= ఒక కొలనిలో; జల(క్రీడలు= నీటి యాటలు; సలుపుచున్‌+ఉండన్‌= చేస్తూ 
ఉండగా; తోడి ధేనువులు= తమతోపాటుగా ఉండే ఆవులు; అచ్చటన్‌= ఆ తావులో; మెలంగి= తిరుగుతూ; కనుంగొని= 
చూచి; మీరు; ఎవ్వరు; అని; మానుష భాషణంబులన్‌= మనుష్యుల మాటలతో; అడిగినన్‌= అడుగగా; ఆ+అంగనా 


జనంబులు= ఆ సుందరకాంతలు. 
తాత్సర్యం: ఆయన అట్లా ప్రవర్తిస్తూ ఉండగా ఒక రోజున కోరిన రూపం ధరించగల కొన్ని ఆవులు చక్కని 


మగువల రూపాలను ధరించి ఒక అందమైన కొలనులో జలకాలాడుతూ ఉండగా తోడి ఆవులు 'మీరెవ్వరు?' అని 
మనుష్యుల మాటలతో అడుగగా ఆ కాంతలు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: అంగనలు - అంటే మంచి అందంగల, అంగం= దేహం కలవారు. 


తే. “ఏము గోవులి మనవుడు 'నిట్టి యద్దు | తానుభావంబు మీ కెట్టు లావహిల్లె?' 
ననిన విని వానితోడ నయ్యతివ లిట్టు । లనిరి “మా తెఅ గేర్పడ వినుడు మీరు. 68 


ప్రతిపదార్థం: ఏము= మేము; గోవులము= ఆవులం; అనవుడున్‌= అనగా; ఇట్టి= ఈ విధమైన; అద్భుత+అనుభావంబు= 
అచ్చెరువు గొల్సే మహిమ; మీకున్‌; ఎట్టులు= ఏ విధంగా; ఆవహిల్లెన్‌?= కలిగింది; అనినన్‌= అనగా; విని; వానితోడన్‌= ఆ 
ఆవులతో; ఆ+అతివలు= ఆ సుందర వనితలు; ఇట్టులు= ఈ విధంగా; అనిరి= పలికారు; మీరు; మా తెజంగు= మా పద్దతి; 
ఏర్పడన్‌= చక్కగా తెలిసే విధంగా; వినుండు= వినండి. 


తాత్పర్యం: 'మేము ఆవులం' అన్నాయి. అంటే “మీకీ ఆశ్చర్యకరమైన గొప్పతనం ఎట్టా కలిగింది? అని గోవు 
లడుగగా వాటితో ఆ కాంతలు ఇట్లా అన్నారు. 'మా తీరు తేటతెల్లంగా వినండి.” 


విశేషం: 'మీకు' మేము గోవులమే కదా! మాకు లేని మహిమ మీ కెట్టా కలిగింది అనే జిజ్ఞాసను ఈ పద్యం వ్యక్తం చేస్తుంది. 
మీరు - అనేది కూడా వ్యంజకమే. మమ్ములను గూర్చి ఆసక్తితో వినగోరుతున్న మీరు అని అర్థం. అర్జాంతర సంక్రమిత 
వాచ్యధ్వని అంటారు. 


వ. హవ్యకవ్యంబులకు నతిథిపూజనంబులకు నిజాహారంబులకు సద్ద్విజావలి సంతోషింప నింపారు పాలు వారికిం 
గురియుదుము, కృషిక్రియా సర్వ నిర్వర్తనంబులకు మా పుత్రులం బనుతు; మా సుకృతంబుల నివ్విశేషంబు 
కలిగె; మాకును గోలోకంబును సులభంబు; మీ రా సుకర్మంబులు సూచి యసూయ సేయుదురు గావున.69 


ప్రతిపదార్థం: హవ్య కవ్యంబులకున్‌= హవ్యానికీ, కవ్యానికీ (హవ్యం= దేవతలకిచ్చే పదార్థం; కవ్యం= పితృదేవతలకిచ్చే 
పదార్థం); అతిథిపూజనంబులకున్‌= అతిథుల మన్నించటానికీ; నిజ+ఆహారంబులకున్‌= తమ భోజనాలకూ; సత్‌+ద్విజ+ఆవలి= 
ఉత్తమ (బ్రాహ్మణుల సముదాయం; సంతోషింపన్‌= చక్కని తృప్తిపొందే విధంగా; ఇంపు+ఆరు పాలు= శ్రేష్టమైన పాలను; 
వారికిన్‌= ఆ (బ్రాహ్మణులకు; కురియుదుము= ఎక్కువ (ప్రమాణంలో అందిస్తాం; కృషి క్రియా సర్వ నిర్వర్తనంబులకున్‌= 
వ్యవసాయం మొదలైన అన్ని పనులకు; మా పుత్రులన్‌= మా సంతానాన్ని కోడెలను, ఎద్దులను; పనుతుము=పంపుతాం; ఆ 
సుకృతంబులన్‌= ఆ పుణ్యాలవలన; ఈ+విశేషంబులు= ఈ గొప్పతనాలు; కలిగెన్‌= కలిగాయి; మాకును= మాకుకూడా; 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 345 


గోలోకంబును= గోవుల లోకం; సులభంబు= తేలికగా అందుతుంది; మీరు; ఆ సుకర్మంబులు= మంచి పనులు; చూచి; 
అసూయ+చేయుదురు= అసూయ పొందుతారు; కావునన్‌= కాబట్టి. 


తాత్సర్యం: హవ్యకవ్యాలకూ, అతిథిపూజలకూ, ఆహారానికీ చక్కగా తృప్తిగా వినియోగించుకొనటానికి వీలుగా 
పాలు సమృద్దిగా ఉత్తమ (బ్రాహ్మణులకు ఇస్తాం. మా సంతానాన్ని వ్యవసాయం మొదలైన పనులు చేయటానికి 
పంపుతాం. ఆ పుణ్యాలవలన మా కీ విశేషాలు కలిగాయి. మాకు కూడా గోలోకం తేలికగా సిద్దిస్తుంది. మా 
పుణ్యకార్యాలు చూచి మీరు అసూయపడతారు. కనుక. 


విశేషం: మానవుడు ఎన్నో బుణాలతో పుడతాడు. అవి తీర్చుకొనటానికి అయిదు యజ్ఞాలు ప్రతిదినమూ చేస్తూ ఉండాలి. 
అవి (బ్రహ్మయజ్ఞం; పితృయజ్ఞం; దేవయజ్ఞం; మనుష్యయజ్ఞం; భూతయజ్ఞం అనేవి ఇందులో ఇంచుమించుగా అన్నింటికీ 
కావలసిన పదార్థం గోవులు సమర్పిస్తాయి. కనుక ఉత్తమ (బ్రాహ్మణులు చేసిన కర్మల ఫలితాలు అవి కూడా పొందుతాయి. 
ఇక పురుష సంతానం వ్యవసాయానికి ఉపయోగపడుతూ అందరినీ కాపాడుతుంది. అసూయ అంటే గుణాలను దోషాలుగా 
భావించి చెప్పటం 'అసూయాతు దోషారోపో గుణేప్వపి' - అమ. కురియుదుము - (క్రియ వ్యంజకం. వర్షం కురిస్తే జలం 
ఎంత సమృద్దిగా ఉంటుందో అంత సమృద్దిగా పాలు ఇస్తాము అని ధ్వని. 


క. క్రేపులు తో రా దుర్గతి(। బ్రాపింపం గలార యిట్టి భావిచరిత ము 
ద్దీపిత బోధమునం గని । మీపై కృప జెప్పవలసె మీకుం దెలియన్‌. 70 


బఆబదాంం: |కపులు= లు; = వెంటనంట; రాన= రాగా; = దుఃఖపు గతిని; బ్రాఎంపంగలార= వాందుతారు; 

ప్రతిపదార్థం: క్రే దూడలు; తోన్‌: టి; రాన్‌: దుగ్గతిన్‌= దు తిని; ప్రాకి ర= పొందుతారు 

ఇట్టి= ఈ విధమైన; భావిచరితము= రాబోయే స్థితిని; ఉద్దీపిత బోధమునన్‌= (ప్రకాశించే జ్ఞానంతో; కని= చూచి; మీ పై కృపన్‌= 
అను(గహంతొ; ముకున= ముకు; తె = తెలిస ౦గా; చెప్పవలసెన= చెప్పవలన వచ్చింది. 

మీమీది తో; మీకున్‌= మీ లియన్‌= తెలిసే విధ న్‌: సి వచ్చింది 


తాత్పర్యం: మీ దూడలు మీతో రాగా మీరు చెడుదశను పొందుతారు. మా హృదయాలలో వెలుగొందే జ్ఞానం 
ఆధారంగా ఈ విషయాన్ని మేము ముందుగా తెలిసికొని మీ మీది దయతో మీకు తెలిసే విధంగా చెప్పవలసి 
వచ్చింది. 


విశేషం: ఉద్దీపిత బోధము - సాధారణంగా భవిష్యత్తు ఎవరికీ తెలియదు. కాని, మహాపుణ్యాత్ములకు తపస్ఫంపన్నులకూ అది 
తెలుస్తుంది. ఇది కూడా ఆ కాంతారూప గోవులు చేసిన పుణ్య ఫలమే. రాబోయే అనర్జాన్ని ముందుగా తెలియజెప్పటం పరిహార 
మార్గాలను అన్వేషించి పాటించటంకొరకు. అదే ఇక్కడ కృప. 


వ. అనుటయు నగ్గోవులు దీనాననలై. 71 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అన్నంతనే; ఆ+గోవులు= ఆ ఆవులు; దీన+ఆననలు+ఐ= జాలిగొలిపే మోములు గలవై. 
తాత్సర్యం: అన్నంతనే ఆ గోవులు దీనమైన మొగాలు కలవై. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. 'గోవులకును గోవులు గతి । గావున మీ రరసి సుగతి గలుగు తెరువు మా 
కే విధి నైనను జెప్పం । గా వలదే యనిన నట్ల కా కని వారల్‌. 72 


346 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గోవులకును= ఆవులకు; గోవులు= ఆవులు; గతి= దిక్కు; కావునన్‌= కాబట్టి; మీరు; అరసి= చక్కగా 
పరిశీలించి; సుగతి కలుగు తెరువు= మంచి గతి గలిగే మార్గం; మాకున్‌; ఏ విధిన్‌ ఐనను= ఏ విధంగానైనా; చెప్పంగాన్‌ 
వలదే= చెప్పవద్దా?; అనినన్‌= అంటే; అట్ల కాక= సరే అట్లాగే; అని; వారల్‌= ఆ కాంతలు. 


తాత్సర్యం: “గోవులకు గోవులే దిక్కు కనుక మీరు మెలకువతో ఆలోచించి మాకు మంచి గతి కలిగే మార్గం 
ఎట్లాగైనా చెప్పాలి కదా!” అంటే 'సరే అట్లాగే అని ఆ కాంతలు (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: మీరు, మాకు అనేవి అర్జాంతర సంక్రమిత వాచ్యాలు. మాతో సమానజాతి అయి, మా యందు కృపగల మీరు, 
దిక్కుతోచక దుఃఖపడుతున్న మాకు - అని వ్యంగ్యార్థం ఏ విధినైనను ఇది ఒత్తిడితో కూడిన ప్రార్థనను తెలియజేస్తుంది. 


తే. రంతిదేవుండు వేవత్సరములు సేయు । నధ్వరమునకు€ బశువులై యరుగు(; డతడు 

విశసనము సేయ గోలోక విభవ మొంద(। గాంతు' రని నెమ్మి బల్మిన సంతసిల్లి. 73 
ప్రతిపదార్థం: రంతిదేవుండు= రంతి దేవుడనే రాజు; వే వత్సరములు= వేయి యేండ్లు; చేయు+అధ్వరమునకున్‌= చేసే 
యజ్ఞానికి; పశువులు+ఐ= పశువులుగా; అరుగుండు= వెళ్ళండి; అతండు= ఆ రాజు; విశసనము+చేయన్‌= చంపగా; గోలోక 


విభవము= గోవుల లోకపు మహిమ; ఒందన్‌+కాంతురు= పొందగలుగుతారు; అని; నెమ్మిన్‌= ప్రీతితో; పల్కినన్‌= పలుకగా; 


సంతసిల్లి= సంతోషించి. 


తాత్సర్యం: “రంతిదేవుడు వేయి యేండ్లు చేసే యజ్ఞంలో మీరు పశువులుగా వెళ్ళండి. ఆ రాజు మిమ్ములను 
యజ్ఞంలో బలియిస్తే మీకు గోలోకంలో ఉండే మహిమ కలుగుతుంది అని ప్రీతితో చెప్పగా ఆ గోవులు 
సంతోషించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. అగ్గోవు లవ్విభు నధ్వరంబునకు( బో | నుత్సహించుటయు నం దొక్క గోవు 
“మనము సుమిత్రుని ధన । మాత. డనుమతి | సేయక యెట్లు వో జెల్లు” ననిన 
“నాతని. జంపుద మతండును గోలోక | మున కే(గుదెంచు(గా!” కని కడంగి 
చని మునిం దేఖి చూడను జాల కంతంత । నతిభీతి( గ్రమ్మజి యరుగుటయును 


తే. గొన్ని కపిలధేనువు లతి క్రూరచిత్త । 'లేము వధియించెదము మాకు నేమి మేలు 
సేయు వారలు దగ మీరు సెప్పుం డనిన । నన్ని మొదవులు నేకవాక్యత్వ మొంది. 74 


ప్రతిపదార్థం: ఆ+గోవులు= ఆ ఆవులు; ఆ+విభు+అధ్వరంబునకున్‌= ఆ రాజు రంతిదేవుడి యాగానికి; పోన్‌= పోవటానికి; 
ఉత్సహించుటయున్‌= వేడుక పడగా; అందున్‌= వాటిలో; ఒక్క గోవు= ఒక ఆవు; మనం; సుమి(త్రుని ధనము= సుమి(త్రుడి 
సొమ్ము; అతండు= ఆ సుమిత్రుడు; అనుమతి+చేయక= ఒప్పుకొనకుండా; ఎట్టు= ఏ విధంగా; పోన్‌= పోవటం; చెల్లును?= 
కుదురుతుంది?; అనినన్‌= అంటే; అతనిన్‌= ఆ సుమిత్రుడిని; చంపుదము= చంపివేద్దాం; అతండును= అతడు కూడా; 
గోలోకమునకున్‌= గోవుల లోకానికి; ఏగుదెంచున్‌+కాక= వస్తాడు; అని; కడంగి= పూనుకొని; చని= వెళ్ళి; మునిన్‌= మునిని; తేటి 
చూడను+చాలక= నిబ్బరంగా చూడను కూడా శక్తిలేక; అంతన్‌+అంతన్‌= దవ్వులనుండియే; అతిభీతిన్‌= ఎక్కువ భయంతో; 
క్రమ్మణి= మరలి; అరుగుటయును= పోగా; కొన్ని కపిల ధేనువులు= కొన్ని పుల్హావులు; అతి [క్రూరచిత్తలు= మిక్కిలి 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 347 


(క్రూరమైన హృదయం కలవి; ఏము= మేము; వధియించెదము= చంపుతాము; మాకున్‌= మాకు; ఏమి= ఏ విధమైన; మేలు= 
మంచిని; చేయువారలు?= చేస్తారు; తగన్‌= తగువిధంగా; మీరు; చెప్పు(డు= చెప్పుండి; అనినన్‌= అనగా; అన్ని మొదవులు= 
ఆవులన్నీ; ఏకవాక్యత్వము= ఒక అభిప్రాయం కలగటం; ఒంది= పొంది. 


తాత్సర్యం: ఆ ఆవులన్నీ రంతిదేవుడి యాగానికి వెళ్ళటానికి సిద్దపడ్డాయి. అందులో ఒక ఆవు 'మనం సుమి(త్రుడి 
ధనం కదా! అతడి అంగీకారం లేకుండా పోవటం ఎట్లా కుదురుతుంది?” అన్నది. “అయితే అతడిని చంపుదాం. 
అతడు కూడా గోలోకానికి వస్తాడు" అని నిర్ణయించుకొని ముని దగ్గరకు బయలుదేరాయి. కాని అతడిని సూటిగా 
చూడను కూడా చూడ లేక దూరం నుండియే తిరిగి వెళ్ళిపోయాయి. కొన్ని పుల్లావులు హృదయంలో (క్రూరత్వం 
నింపుకొని మేము అతడిని చంపుతాం. మాకు మీ రేమి మేలు ఇస్తారు? తగు విధంగా చెప్పుండి” అనగా ఆవులన్నీ 
కూడబలుకుకొని ఒకమాటకు వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'చంపుదము” - ఇది కృతఘ్నతగాదు. వాటిని విడిచి అతడూ, అతడిని విడిచి అవీ ఉండలేవు. కనుక తాము పొందే 
సద్గతికి అతడుకూడా చేరుకొనాలని మాత్రమే వాటి భావన. దీనిని కవి ముందు స్పష్టం చేస్తాడు. 'తేజిచూడను చాలకి - 
అతడిని ఫేనపునితనం ఒక మహా తపస్సు. దానితో తాము చంపటమనే చెడు తలంపుతో (లోక సామాన్య దృష్టితో) దరికి 
చేరలేకపోయాయి. కనీసం కన్నులతో సూటిగా చూడటం కూడా సాధ్యం కాలేదు. 'అతి [క్రూరచిత్తత్వం' - సంకల్పం 
మంచిదయినా చేష్ట లోకం చూపునకు విరుద్దమైనది. కాబట్టి గుండెలో దయలేకుండా చూచుకొనాలి. కనుక అవి గుండెను 
బండ చేసికొన్నాయి అని భావం. 


ఆ. “సకల వర్ణ ధేను సమితికి నెల్లను | గపిల గోవు శ్రేష్ట గాగ గపిల 

నీగి గో శతంబు నిచ్చిన యట్లుగా | వరము మీకు నిచ్చు వారి మనియె. 75 
ప్రతిపదార్థం: సకల వర్ల ధేను సమితికిన్‌= అన్ని రంగుల ఆవుల సముదాయానికి; ఎల్లను= అంతా; కపిలగోవు= గోరోచన 
వర్షంగల ఆవు; (శ్రేష్ట అన్నింటికంటె మిన్న; కాంగన్‌= అయ్యేవిధంగాను; కపిలను= పుల్లావును; ఈగి= దానంచేయటం; 
గోశతంబున్‌= నూరు ఆవులను; ఇచ్చిన+అట్టుగాన్‌= ఇచ్చినదానితో సమానం అవునట్టుగాను; మీకున్‌= మీకు; వరము= 
వరాన్ని; ఇచ్చువారము= ఇస్తాము; అనియెన్‌= అన్నాయి. 
తాత్పర్యం: 'అన్ని రంగుల ఆవులన్నింటిలో కపిలవర్లం గలవి మిక్కిలి గొప్పవి అయ్యే విధంగానూ, ఒక కపిలగోవును 
దానంచేస్తే అది వందగోవుల దానంతో సమానం అయ్యేవిధంగానూ మీకు వరమిస్తాం'” అన్నాయి. 


వ. అనిన విని కరంబుప్రియంబునం గామరూపిణులైన యగ్గోవులు రూపాంతరంబులు గైకొని యా భృగువంశ 
వర్యు పాలికిం బోయి 'యేము గోమాతలము; నీదగు గో సమారాధనంబునకు మెచ్చి వరంబిచ్చువారమై వచ్చితి; 
మిష్టం బెయ్యది యడుగు' మనుటయు నమ్ముని “యిప్పటి యట్ల యెల్లప్పుడును గోవులవలన భక్తిస్నేహంబులు 
గలుగ నిం డనియె నమ్మాటకు నవి 'యట్ల యయ్యెడుంగాక!? యని పలికి వెండియు నిట్లనియె. 76 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; కరంబు= మిక్కిలి; ప్రియంబునన్‌= ఇష్టంతో; కామరూపిణులు+ఐన= 


ఇచ్చవచ్చిన రూపం పొందగల; ఆ+గోవులు= ఆ ఆవులు; రూప+అంతరంబులు= వేరు రూపాలు; కైకొని= ధరించి; ఆ 
భృగువంశవర్యు పాలికిన్‌= భృగువంశంలో ఎన్నదగినవాడైన ఆ సుమి(త్రుడి దగ్గరకు; పోయి= వెళ్ళి; ఏము= మేము; 


348 శ్రీమదాంధ్ర మహాభారతము 


గోమాతలము= ఆవుల తల్లులము; నీది+అగు= నీదైన; గోసమారాధనంబునకున్‌= ఆవుల భక్తితోడి పూజకు; మెచ్చి= ఆనం 
దపడి; వరంబు= వరాన్ని; ఇచ్చువారము+ఐ= ఇచ్చేవారమై; వచ్చితిమి= వచ్చాము; ఇష్టంబు= ఇష్టమైనది; ఏ+అది=ఏదో; 
అడుగుము= కోరుకొనుము; అనుటయున్‌= అనగా; ఆ+ముని= ఆ ముని; ఇప్పటి+అట్లు+అ= ఇప్పటివలెనే; ఎల్ల అప్పుడున్‌= 
సర్వకాలాలలో; గోవులవలనన్‌= ఆ గోవుల విషయంలో; భక్తి స్నేహంబులు= భక్తీ చెలిమీ; కలుగన్‌= కలిగేటట్టు; ఇండు= వరం 
ఇవ్వండి; అనియెన్‌= అన్నాడు; ఆ+మాటకున్‌= ఆ మాటకు; అవి= ఆ ఆవులు; భక్తి చెలిమీ; కలుగన్‌= కలిగేటట్టుగా; ఇండు= 
వరం ఇవ్వండి; అనియెన్‌= అన్నాడు; ఆ+మాటకున్‌= ఆ మాటకు; అని= ఆ ఆవులు; అట్ట= అట్లాగే; అయ్యెడున్‌+కాక= 
అవుతుంది; అని; పలికి= మాట్లాడి; వెండియున్‌= ఇంకా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాయి. 


తాత్సర్యం: ఆ ఆవులు అట్లా చెప్పగా పుల్లావులు విని ఎంతో ప్రీతితో కోరినరూపాలు ధరించగలిగినవి కనుక 
వేరురూపాలు పొంది ఆ సుమి(త్రుడి కడకరిగి అయ్యా! మేము గోమాతలం. నీవు చేసే ఈ గో పూజకు 
సంతోషం కలిగి నీకు వరమివ్వటానికి వచ్చాం. నీ కేది ఇష్టమో దాన్ని కోరుకొనుము” అన్నాయి. అప్పు డా ముని 
'ఇప్పటిదానివలెనే నాకు ఆవులమీద భక్తి స్నేహాలు ఎప్పటికీ ఉండేవరం ఇవ్వండి” అన్నాడు. దానికి అవి “అట్టాగే 
అవుతుంది' అని ఇంకా ఇట్లా అన్నాయి. 


క. “ఈ లోకం బేటికి? మన । గోలోకంబునకు రమ్ము కులవర!' యనుడుం 

'జాలుదునే మద్గో ర । త్నాలి విడిచి యందు రాకి కని ముని పల్మెన్‌. 77 
ప్రతిపదార్థం: కులవర!= కులంలో శ్రేష్టుడా!; ఈ లోకంబు= ఈ లోకం; ఏటికిన్‌= ఎందుకు? మన గో లోకంబునకున్‌= 
మనదైన ఆవుల లోకానికి; రమ్ము= రా; అనుడున్‌= అన్న వెంటనే; మత్‌ గో రత్న+ఆలిన్‌= నా గోవులనే రత్నాల వరుసను; 
విడిచి= వదలి; అందు= ఆ గోలోకం; రాకకున్‌= రావటానికి; చాలుదునే?= శక్తికలవాడనా?; అని; ముని; పల్కెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: 'కులశ్రేష్ణా! ఈ లోకంతో పనియేమి? మన గోలోకానికి రమ్ము! అన్నంతనే నేనీ గో రత్నాల 
వరుసను వదలి అక్కడికి రాగలనా? అని ముని పలికాడు. 


విశేషం: “ఈ లోకంబు ఏటికి - ఇది విశిష్టమైనదీ, కోరదగినదీ కాదని తాత్పర్యం. 'మని - నీవు మాతో ఏ మాత్రమూ 
భేదంలేనివాడవని భావం. చాలుదునే - ఆ లోకం ఎంత గొప్పదయినా నా ప్రాణానికి ఈ గోవులే సర్వస్వం అని అతని 
అభిప్రాయం. 


క. విని యా ధేనువు లాతని । తను వాకసమునకు నెత్తి తమ యోగబలం 
బున. జైతన్యము( బాపి య । వని మీంద గళేబరంబు వైచి రయమునన్‌. 78 
ప్రతిపదార్థం: విని= ఆలకించి; ఆ ధేనువులు= ఆ ఆవులు; అతని తనువు= ఆ సుమిత్రుడి దేహాన్ని; ఆకసమునకున్‌= 


ఆకాశానికి; ఎత్తి తమ యోగ బలంబునన్‌= తమ యోగశక్తిచేత; చైతన్యమున్‌= ప్రాణాన్ని; పాపి= పోగొట్టి; కళేబరంబున్‌= 
ప్రాణం లేని దేహాన్ని; అవనిమీందన్‌= నేలమీద; వైచి= వేసి; రయమునన్‌= వేగంతో. 


తాత్సర్యం: ఆ మాట విన్న ఆవులు అతని దేహాన్ని ఆకాశానికి ఎత్తి తమ యోగబలంవలన (ప్రాణాలు పోగొట్టి 
దేహాన్ని (క్రిందవేసి వేగంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 349 


విశేషం: ఆకాశానికి ఎత్తటం అంటే ఊర్హ్వ్వగతి - ఉత్తమగతి కల్పించటం. యోగబలంచేత (ప్రాణశక్తిని దేహంనుండి వేరు 
చేశాయి. కనుక ఆ ప్రాణశక్తి అంత్యకాలంలో చికాకు పొందలేదు - అనే అంశం ఊహకు వస్తుంది. 


క. కొమ్ముల గాళ్ళం బిండిగ6 । గ్రుమ్మి మగిడిపోయి పూసగ్రుచ్చిన గతి మున్‌ 
తమ్ముం బనిచిన గోవుల । కమ్ముని తెటి( గెల్లం జెప్పి హర్ష మొనర్దెన్‌. 79 


ప్రతిపదార్థం: కొమ్ములన్‌= కొమ్ములతో; కాళ్ళన్‌= కాళ్ళతో; పిండిగన్‌= పిండి అయ్యేటట్టు; (క్రుమ్మి= పొడిచి; మగిడి పోయి= 
తిరిగి వెళ్ళి పూస(గ్రుచ్చినగతిన్‌= పూస(గ్రుచ్చినట్టుగా; మున్‌= ముందు; తమ్మున్‌= తమ్ము; పనిచిన గోవులకున్‌= పంపిన 
ఆవులకు; ఆ+ముని తెజ(గు= ఆ ముని తీరును; ఎల్లన్‌= అంతా; చెప్పి= వివరించి; హర్షము= ఆనందం; ఒనర్భెన్‌= కలిగిం 


బాయి. 


తాత్సర్యం: కొమ్ములతో కాళ్ళతో ఆ దేహాన్ని పిండి పిండి అయ్యేవిధంగా పొడిచి తిరిగివెళ్ళి మునుపు తమ్ము 
పంపించిన ఆవులకు ఆ ముని తీరును పూసగ్రుచ్చినట్టుగా చెప్పి ఆనందం కలిగించాయి. 


విశేషం: కొమ్ముల..... క్రుమ్మి - ఇది ప్రాణం పోయిన తరువాత దేహానికి చేసే సంస్కారం వంటిది. “పూసగ్రుచ్చిన గతిన్‌ - 
ఇది ఒక జాతీయం - ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అని దీని భావం. 


వ. గోలోకంబునకు ముఖ్యలగు గోమాత లంతయు నెటింగి తమ కడకుం జనుదెంచిన సుమిత్రు నాదరించి 
సుదతులై విహరించిన గోవులు మొదలుగా సకల గోవుల తెటింగు నతని కెటింగించి 'నీకు నిది మేల కాకి 
యని పలికి యతనిం బ్రీతునిం జేసి బ్రహ్మ ఘాతిక లయిన యన్ని గోవులకును 'మీ వంశం బశుచి వదనం” 
బయ్యెడు మని శాపం బిచ్చిన నాధేనువులు రంతిదేవు పాలికిం బోయి సుగతి వేండి తమ్ముం బశువులుంగా 
విశసింపు మని మానుష భాషణంబులం బ్రార్థించుటయు. 80 


ప్రతిపదార్థం: గోలోకంబునకున్‌= గోవుల లోకానికి; ముఖ్యలు+అగు= (ప్రధాన వ్యక్తులయిన; గోమాతలు= గోవుల తల్లులు 
(గోమాతలనబడే వారు); అంతయున్‌= ఆ విషయమంతా; ఎజింగి= తెలిసికొని; తమ కడకున్‌= తమ దగ్గరకు; వచ్చిన 
సుమి(త్రున్‌= వచ్చిన సుమి(త్రుడిని; ఆదరించి= మన్నించి; సుదతులు+ఐ= ఆడవాం[డై; విహరించిన గోవులు= తిరిగిన ఆవులు; 
మొదలుగాన్‌= ఆదిగా; సకల గోవుల తెజంగున్‌= అన్ని ఆవుల తీరును; అతనికిన్‌= ఆ సుమి(త్రుడికి; ఎటింగించి= తెలిపి; 
నీకున్‌= నీకు; ఇది= ఇట్టాంటి స్థితి; మేలు+అ= మేలే; కాక= అగుగాక; అని; పలికి; అతనిన్‌= అతడిని; ప్రీతునిన్‌= ప్రీతికలవాడినిగా; 
చేసి= ఒనర్చి; బ్రహ్మఘాతికలు= బ్రాహ్మణుడిని చంపినవి; అయిన అన్ని గోవులకును= అయిన ఆవులన్నింటికీ; మీ వంశంబు= 
మీ కులం; అశుచి వదనంబు+అయ్యెడున్‌= శుచిలేని మొగం కలదవుతుంది; అని; శాపంబు= శాపాన్ని; ఇచ్చినన్‌= ఇవ్వగా; ఆ 
ధేనువులు= ఆ ఆవులు; రంతిదేవు పాలికిన్‌= రంతిదేవుడి దగ్గరకు; పోయి= వెళ్ళి సుగతి= మంచిగతిని; వేండి= కోరుకొని; 
తమ్మున్‌= తమను; పశువులు+కాన్‌= యజ్ఞ పశువులుగా; విశసింపుము= చంపుము; అని; మానుష భాషణంబులన్‌= 
మనుష్యుల మాటలతో; ్రార్థించుటయున్‌= వేడినంత. 


తాత్సర్యం: గోలోకంలో |ప్రధానస్థితి గల గోమాతలు ఆ విషయమంతా తెలిసికొని తమ దగ్గరకు వచ్చిన సుమిత్రుడిని 
(ప్రేమతో లాలించి (స్తీలై తిరిగి ఆవులు మొదలుకొని తక్కిన అన్నింటి తీరును అతడికి తెలిపి “నీకిది మేలే 
అవుతుంది" అని అతడికి ప్రీతి కలిగించాయి. తరువాత ఆ (బ్రాహ్మణుడిని హత్య చేసిన ఆవులన్నింటికీ మీముఖం 


350 శ్రీమదాంధ్ర మహాభారతము 


నల్లగా అవుతుంది అని శాపం పెట్టాయి. ఆ ఆవులు రంతిదేవుడి దగ్గరకు పోయి 'మాకు మంచిగతి కలిగించుము. 
మమ్ము నీ యజ్ఞంలో పశువులుగా బలి ఇమ్ము అని మనుష్యుల మాటలతో ప్రార్థించాయి. అట్లా ప్రార్ధించగా. 


విశేషం: ఇక్కడ కపిల గోవులకు పాపం ఎట్టా వచ్చింది? అని సందేహం కలుగుతుంది. మేము ఈ పాపం చేశామనే భావన 
ఉన్న వాటికి - అంటే అహంకారభావన ఉన్నవాటికి పాపం అంటుతుంది. అది లేనివాటికి అంటదు. “యస్య నాహంకృతో 
భావో బుద్దిర్యస్య నలిష్యతే; హత్వా పి స ఇమాన్‌ లోకాన్‌ న హంతి న నిబధ్యతే” అన్న గీతావాక్యం దీనికి ప్రమాణం. ఎవనికి 
అహంకారభావన ఉండదో; బుద్ది చేసినపనియందు అంటులేకుండా ఉంటుందో వాడు ఈ లోకాలను రూపుమాపినా చంపిన 
వాడు కాడు. అతడికి పాప బంధం ఉండదు. పశువులుగా యజ్ఞంలో బలియివ్వటం పాప పరిహారార్థమని ఇందు సూచన. 


క. “మిమ్ము దెగం జూచి సద్గతి । కెమ్మెయిం బోవంగ నేర్తు నే నని వినయా 


ర్థమ్ముగ మైక్కుచుం బలికిన | నమ్మానవపతికి నిట్టులను నగ్గోవుల్‌. 81 
ప్రతిపదార్థం: నేను; మిమ్మున్‌= మిమ్ములను; తెగన్‌+చూచి= చంపి; సద్గతికిన్‌= ఉత్తమ స్థితికి; ఏ+మెయిన్‌= ఏ విధంగా; 
పోవంగన్‌ నేర్తున్‌;= పోగలను?; అని; వినయ+ఆ(ర్టమ్ముగన్‌= వినయపు చెమ్మ కలిగే విధంగా; యొక్కుచున్‌= పాదాలకు 
నమస్కరిస్తూ; పలికినన్‌= పలుకగా; ఆ+మానవపతికిన్‌= ఆ రాజునకు (రంతిదేవునకు); ఆ+గోవుల్‌= ఆ ఆవులు; ఇట్టులు= 
ఈ విధంగా; అనున్‌= అన్నాయి. 


తాత్సర్యం: 'మిమ్మల్ని చంపి నేను ఉత్తమగతి ఎట్లా పొందుతాను?” అని వినయం ఉట్టిపడే విధంగా (మొక్కుతూ 
9 శ్ర కల ౧ అటు 


పలుకగా ఆ ఆవులు ఆ రాజుతో ఇట్టా అన్నాయి. 


విశేషం: వినయ్సార్టమ్ముగన్‌ - వినయం అణువణువునా నిండినట్టు అని భావం. మైొక్కటం అంటే సాధారణంగా సాష్టాం 
గదండ ప్రణామం చేయటం అని అర్థం. మిమ్మున్‌, నేనె - అనే పదాలు అర్జాంతర సం(క్రమిత వాచ్యాలు - పరమ పూజ్యులైన 
మిమ్ములను, ప్రాణాలు ఒడ్డి అయినా రక్షించుకొనదగిన మిమ్ములను ఇత్యాద్యర్థం వ్యంగ్యం. అట్లాగే 'గోవులయందు 
పరమభక్తిగల' నేను అనే అర్థం ఇక్కడ స్ఫురిస్తుంది. 
క. జ్ఞానుల యీ పనికై నినుం గానంగం బుత్తెంచి, రట్లు గావున సుమనో 

మానితగతి నీకును నగు । భానునిభా! నీయశంబు( బర(గు జగములన్‌. 82 
ప్రతిపదార్థం: భానునిభా!= సూర్యుడి వంటివాడా!; జ్ఞానులు+అ= జ్ఞానం కలవారే; ఈ పనికై= ఈ పనికొరకు; నినున్‌=నిన్ను; 
కాన(గన్‌= చూడటానికి; పుత్తెంచిరి= (మమ్ములను) పంపారు; అట్టు కావునన్‌= కాబట్టి; సుమనస్‌+మానితగతి= దేవతలు 
గౌర వించే స్థితి; నీకునున్‌= నీకు కూడా; అగున్‌= అవుతుంది; నీ యశంబున్‌= నీకీర్తికూడా; జగములన్‌= లోకాలలో; పరం 
గున్‌= వ్యాపిస్తుంది. 
తాత్పర్యం: సూర్యసమానుడా! ఈ పనికొరకు జ్ఞానులే నిన్ను చూడవలసినదిగా మమ్మల్ని పంపారు. కాబట్టి 
దేవతలు కూడా గౌరవించే గతి నీకు సిద్దిస్తుంది. నీ కీర్తి లోకాలలో వ్యాపిస్తుంది. 


విశేషం: భానునిభా! - అనటంవలన సూర్యుడివలె నీవు తత్కాలంలో మమ్ములను బాధించినా అది ఉత్తర కాలంలో సత్ఫల 
దాయకమే అవుతుంది అన్న అర్థం ప్రతీయమానం అవుతుంది. నీకును - గోహత్య చేసిన నీకును - అని భావం. యశస్సు 
లోకాలలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ వ్యక్తి పుణ్యలోకాలలో ఉంటాడని శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. జ్ఞానులు 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 351 


'జ్ఞానీత్యాత్మెవ మేమతమ్‌' - జ్ఞాని ఆత్మయే అని నా అభిప్రాయం అన్న గీతావాక్యం ప్రమాణంగా జ్ఞానులు - అందులోను 
సహో న సహా పా 
పెక్కండ్రు చెప్పారంటే అది పరమాత్మ పలుకువలె అనుల్లంఘనీయం అని తాత్పర్యం. 
క. నావుడు మీలోపల నొక । గోవైనను మోహవశత( గూరుటయు మఖం 

బావేళం బరిసమాప్తము । గావలయును వినుండు సమయ కల్పన దెలియన్‌.” 83 
ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; మీలోపలన్‌= మీలో; ఒక గోవు+ఐనను= ఒక్క ఆవైనా; మోహవశతన్‌= మోహానికి 
లొంగటం; కూరుటయున్‌= పొందినట్లెతే; మఖంబు= యజ్ఞం; ఆ వేళన్‌= ఆ సమయంలో; పరిసమాప్రము= పూర్తిగా 


ముగిసినది; కావలయును= అవ్వాలి; సమయ కల్పన= ఈ ఒడంబడిక ఏర్పాటు; తెలియన్‌= చక్కగా తెలిసే విధంగా; 
వినుండు= వినండి. 


తాత్సర్యం: అని ఆ ఆవులు అంటే ఆ రాజు 'మీలో ఒక్క ఆవైనా చావుకు వెనుకాడితే వెంటనే నా యజ్ఞం 
ముగిసిపోవాలి. ఈ ఒడంబడికను మీరు చక్కగా వినండి.” 


విశేషం: మోహవశతం గూరుట - అయ్యో! నాకీ ఘోరమైన చావు వచ్చిపడిందే అని బాధపడటం. 


క, అని యవ్విభుండు వలికిన । విని గోవులు సమ్మతింప విశసించుచు వే 

ల్టై నతడు యజ్ఞానలమున । ననేక గోచయములం గ్రమాకలనమునన్‌. 84 
ప్రతిపదార్థం: అని= ఇట్లా అని; ఆ+విభుండు= ఆ రాజు; పలికినన్‌= పలుకగా; విని= ఆలకించి; గోవులు= ఆవులు; 
సమ్మతింపన్‌= ఒప్పుకొనగా; అత(డు= ఆ రంతిదేవుడు; (క్రమ+ఆకలనమునన్‌= శాస్త్ర విధి పద్దతిలో; అనేక గోచయములన్‌= 
పెక్కు ఆవుల మందలను; విశసించుచున్‌= చంపుతూ; యజ్ఞ+అనలమునన్‌= యజ్ఞాగ్నిలో; వేల్చెన్‌= హోమం చేశాడు. 
తాత్సర్యం: రా జిట్లా పలుకగా ఆ ఆవులు ఒప్పుకొన్నాయి. ఆ రంతిదేవుడు పెక్కు ఆవుల మందలను విధి 
ననుసరించి చంపి యజ్ఞపు అగ్నిలో హోమం చేశాడు. 
విశేషం: క్రమ+ఆకలనమునన్‌= అతడు చేసిన పని శాస్త్ర సమ్మతం అనే విషయాన్ని ఈ పదం వ్యక్తం చేస్తుంది. యజ్ఞాలను 
దేవతలకూ, మనుషులకూ పరస్పరం ఉపకారకాలుగా భగవంతుడు సృష్టించాడని భగవద్గీత చెప్పుతున్నది. 
క, బకనాండు గో వొకటి లేం! గకు జన్నిచ్చుచును దాని గనుంగొని నీ విం 

కకటా! యెక్కడ జేరెద । వకృపులు వచ్చెదరు చంపి నని పల్కుటయున్‌. 85 
ప్రతిపదార్థం: ఒకనాండు= ఒక దినాన; గోవు= ఆవు; ఒకటి= ఒక్కటి; లేంగకున్‌= చిన్న దూడకు; చన్ను+ఇచ్చుచును= 
పాలిస్తూ; దానిన్‌= ఆ దూడను; కనుంగొని= చూచి; అకటా!= అయ్యో!; నీవు ఇంకన్‌= ఇటుపై; ఎక్కడన్‌= ఏ తావునందు; 


చేరెదవు?= చేరుతావు?; అకృపులు= దయలేనివారు; చంపన్‌= చంపటానికి; వచ్చెదరు= వస్తారు; అని; పల్కుటయున్‌= 


పలుకగా. 


తాత్సర్యం: ఒక రోజున ఒక ఆవు తన చిన్ని దూడకు పాలిస్తూ 'అయ్యో బిడ్డా! దయలేనివారు చంపటానికి వస్తారు. 
నీ వెక్కడకు పోతావు?' అని పలుకగా. (తరువాతి వచనంతో అన్వయం). 


352 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: నిజానికి చావు కోరింది తామే అయినా ఆ ఆవుకు కర్మబద్దతవలన చావుభయం, దానివలన దుఃఖం కలిగాయి. 


గోవులు రంతిదేవు యజ్ఞ పశువులై గోలోకంబునకు( బోవుట (సం.13-123-26 (కుంభ)) 


వ. మహానుభావుండు గావున నప్పలుకులు విని రంతిదేవుం డయ్యాగంబు సుప్రయోగంబుగా సమాప్తంబు 
గావించె(; గొన్ని గోవులు కడమవడి పుడమిన నిలిచె; నధ్వరోపయోగంబు వడసిన గోగణంబులు 
గోలోకంబునకుం బ్రమోదంబునం బోయె; దదీయ చరాస్లి శ్రేణులు తటంబులై తనరం బ్రభూత రక్తమేదః 


శిధైె యా 


క్లేదంబు లేబై పాటి చర్మణ్వతి యను పేరం బరంగి; నా రంతిదేవ భూపతియును యజ్ఞ సమృద్దుండై వృద్ధశ్రవుని 
తోడి సఖ్యంబునం బొలిచి యక్షయ నాకంబున సుశ్లోకుండై యుండె; ఫేనపాఖ్యుండును గోలోకంబున 
శాశ్వతుండై వసించె' నని చెప్పి భీష్ముండు వెందియు. 86 


ప్రతిపదార్థం: మహా+అనుభావుండు= గొప్ప ప్రభావం కలవాడు; కావునన్‌= కాబట్టి; రంతిదేవుండు= రంతిదేవుడు; ఆ+పలుకులు= 
ఆ ఆవు మాటలు; విని= ఆలకించి; ఆ+యాగంబు= ఆ యజ్ఞం; సుప్రయోగంబు+కాన్‌= చక్కగా చేసినదయ్యే విధంగా; 
సమాప్తంబు= ముగిసినదానిని; కావించెన్‌= చేశాడు; కొన్ని గోవులు= కొన్ని ఆవులు; కడమ+పడి= మిగిలిపోయి; పుడమిన్‌+అ= 
భూమియందే; నిలిచెన్‌= ఉండిపోయాయి; అధ్వర+ఉపయోగంబు= యజ్ఞంలో ఉపయోగాన్ని; పడసి= పొందిన; గోగణంబులు= 
ఆవులమందలు; గోలోకంబునకున్‌= గోలోకానికి; ప్రమోదంబునన్‌= మంచి ఆనందంతో; పోయెన్‌= పోయాయి; తదీయ 
చర్మ+అస్థి శ్రేణులు= వానివైన తోళ్ళు, ఎముకలు అనే వాటి వరుసలు; తటంబులు= ఒడ్డులు; ఐ= అయి; తనరన్‌= ఒప్పగా; 
ప్రభూత రక్త మేదః క్లేదంబులు= చాలా ఎక్కువ అయిన నెత్తురు, మెదడు అనేవాటి తడులు; ఏజు+ఐ= నది అయి; పాటీ= 
ప్రవహించి; చర్మణ్వతి+అను పేరన్‌= చర్మణ్వతి (చర్మములు గలది) అనే పేరుతో; పరణెన్‌= ఒప్పింది; ఆ రంతిదేవ 
భూపతియును= ఆ రంతిదేవ మహారాజున్నూ; యజ్ఞ సమృద్దుండు+ఐ= యజ్ఞాల నిండైన సంపద కలవాడై; వృద్ద శ్రవునితోడి 
సఖ్యంబునన్‌= ఇంద్రుడితోడి చెలిమితో; పొలిచి= ఒప్పి; అక్షయ నాకంబునన్‌= తరుగు లేని స్వర్గంలో; సుశ్టోకుండు+ఐ= 
అందరి పొగడ్తలు అందినవాడై; ఉండెన్‌= ఉన్నాడు; ఫేనప+ఆఖ్యుండును=ఫేనపుడన్న పేరుగల ఆ సుమి(త్రుడున్నూ; 
గోలోకంబునన్‌= గోలోకంలో; శాశ్వతుండు+ఐ= ఎల్లవేళల ఉండేవాడై; వసించెన్‌= ఉన్నాడు; అని= ఇట్టా అని; చెప్పి; 
భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: గొప్ప మహిమగలవాడు కనుక ఆ రంతిదేవుడు ఆ ఆవు మాట విని ఆ యాగాన్ని ఏలోపం లేకుండా 
ముగించాడు. ఆ విధంగా కొన్ని ఆవులు మిగిలిపోయి భూమిమీదనే నిలిచిపోయాయి. యజ్ఞంలో వినియోగం 
పొందిన ఆవుల మందలు ఆనందంతో గోలోకానికి వెళ్ళాయి. వాటి చర్మాలూ, ఎముకలూ ఒడ్డులు కాగా వాని 
నెత్తురు, మెదడులోని తడి ఏరై ప్రవహించి చర్మణ్వతి అనే పేరున ఒప్పింది. రంతిదేవ మహారాజున్నూ యజ్ఞపుపంట 
పండించుకొని ఇంద్రుడితోడి చెలిమితో సుఖంగా చెడని స్వర్గంలో మంచి కీర్తి పొందుతూ ఉన్నాడు. ఫేనపుడున్నూ 
గోలోకంలో శాశ్వతంగా నివసించాడు" అని చెప్పి భీష్ముడు ఇంకా ఇట్టా అంటున్నాడు. 


విశేషం: ఇందులో యజ్ఞంలో మిగిలిన ఆవులు తప్ప తక్కిన వారంతా సుఖస్టితి పొందటాన్ని వివరించారు. దీనివలన యజ్ఞం 
సత్సలదాయకమే అన్న భావం తెలియవస్తున్నది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 353 


“ఈక 


“'మానవనాథ! యీ ఫేనపాఖ్యానంబు | బదరికాశ్రమమున బాదరాయ 

ణుండు ప్రీతి నారాయణునకు( జెప్పిన నమ్మ । హాత్ముండు గో యజనార్థి యగుచు 
నిది గొనియాడంగ విదితమై జగమున. । బరంగె౮ బుణ్యతమంబు పావనంబు 
దీని. బఠించిన వీనుల నించిన । దురిత వర్గంబుల( బొరయ వలదు; 


తే. పూరు నృపకుల భూషణ! పూత చరిత! నీవు నతిభక్తి గలుగుము గోవులందు( 
బరమనియతి నీ తంత్రంబు పఠన విధియు । నేత దాకర్ణనంబును నెపుడు. జలుపు.' 87 


ప్రతిపదార్థం: మానవనాథ!= రాజా!; ఈ ఫేనప+ఆఖ్యానంబున్‌= ఈ ఫేనపుని కథను, బదరికా+ఆ(శ్రమమునన్‌= 
బదరికాశమంలో; బాదరాయణు(డు= శ్రీ వ్యాసుడు; పీతిన్‌= ప్రీతితో; నారాయణునకున్‌= నారాయణుడనే మునికి; 
చెప్పినన్‌= చెప్పగా; ఆ+మహాత్ముండు= ఆ దొడ్డబుద్దిగలవాడు; గో యజన+అర్థి= గోవుల యజ్ఞం కోరినవాడు; అగుచున్‌= 
అవుతూ; ఇది= దీనిని; కొని+అడంగన్‌= ప్రీతితో పలుకగా; జగమునన్‌= లోకంలో; విదితము+ఐ= అందరికీ తెలిసినదై; పరం 
గెన్‌= ఒప్పింది; పుణ్యతమంబు= అన్నింటికన్నా పుణ్యమైనదీ; పావనంబు= పవిత్రం చేసేదీ అయిన; దీనిన్‌= దీనిని; ఈ 
ఫేనపుని కథను; పఠించినన్‌= (శ్రద్దతో చదివినా; వీనులన్‌= చెవులయందు; నించినన్‌= నింపుకొన్నా; దురిత వర్గంబులన్‌= 
పాప సముదాయాలలో; పొరయన్‌= కలిసిపోవటం; వలదు= కలుగదు; పూరు నృప కులభూషణ!= పూరుడు అనే రాజు 
కులానికి అలంకారమైనవాడా; పూతచరిత!= పవిత్రమైన చరిత్ర కలవాడా!; నీవును= నీవుకూడా; గోవులందున్‌= గోవుల 
విషయంలో; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తిని; కలుగుము= పొందుము; పరమనియతిన్‌= గొప్పనిష్టతో; ఈ తంత్రంబు= ఈ 
క్రియయొక్క; పఠన విధియున్‌= చదవటమనే పనినీ; ఏతత్‌+ఆకర్లనంబును= దీనిని వినటాన్నీ; ఎపుడున్‌= ఎల్లవేళలా; 
చలుపు= చేస్తూ ఉండుము. 


తాత్సర్యం: 'రాజా! ఈ ఫేనపుని కథను బదరికాశ్రమంలో శ్రీ వేదవ్యాసుడు నారాయణమునికి ప్రీతితో చెప్పాడు. 
ఆ మహానుభావుడు గో యజ్ఞం చేయగోరి దీనిని గూర్చి అందరకూ తెలుపుతూ ఉండగా అది లోకంలో (క్రమంగా 
అందరికీ తెలిసింది. ఎంతో పుణ్యమైనదీ, పావనమైనదీ అయిన దీనిని చదివినా, విన్నా పాపాల సంగతి కలుగదు. 
నీవుకూడా గోవుల విషయంలో గొప్ప భక్తి కలిగి ఉండుము. గోవులను సేవించిన విధానాన్ని చదవటం, వినటం 
ఎప్పుడూ చేస్తూ ఉండుము.” 


విశేషం: బాదరాయణుడు నారాయణుడికి బదరికాశ్రమంలో చెప్పాడంటే నరనారాయణులనే మునులలో నారాయణుడు 
అనుకొనాలి. ఇది మానవులలో రుచి పుట్టటానికి దోహదం చేస్తుంది. పూరున్నప కులభూషణ! పూతచరిత! - అనే రెండు 
సంబోధనలు సాభిప్రాయాలు. పూరుడు స్వార్థం ఏ మాత్రమూ లేకుండా తండ్రికి యౌవనం ఇచ్చి అతడి ముదిమిని 
గొన్నవాడు - ఆ విధంగా వంశకర్త అయినవాడు. నీవు కూడా అటువంటి వాడవు కనుక సత్కార్యాచరణ నీవు తప్పక 
చేయగలవాడవే - అనే భావం ఇందులో స్ఫురిస్తుంది. గోవులందు అతిభక్తి కలుగుము - ఈ (క్రియా ప్రయోగం ఇప్పుడు 
వ్యవహారంలో కనబడదు. తంత్రంబు పఠనవిధి - తంత్రంయొక్క పఠనవిధి అని షష్టీ తత్సురుషం. 


క. అనిన విని 'యట్ల చేసెద । ననఘా! గోమహిమ యిట్టు లాకర్ణింపం 
గనియును దనివి సనదు నా । మన; మింకను జెప్ప నీ విమల వాక్యములన్‌.” 88 


354 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్షించి (ధర్మరాజు); అనఘా!= పుణ్యాత్ముడా!; అట్టు+అ= అట్లాగే; చేసెదన్‌= 
చేస్తాను; గోమహిమ= ఆవుల గొప్పతనం; ఇట్టులు= ఈ విధంగా; ఆకర్షింపన్‌ కనియును= వినగలిగి కూడా; నా మనము= 
నా హృదయం; తనివి+చనదు= తృప్తిపొందదు; నీ విమల వాక్యములన్‌= స్వచ్చమైన నీ మాటలతో; ఇంకను= ఇంకా; చెప్పు= 
చెప్పుము. 

తాత్సర్యం: భీష్ము డట్లా చెప్పిన దానిని విని ధర్మరాజు 'పుణ్యాత్మా! గోవుల మహిమ ఈ విధంగా వినగలిగినా 
ఇంకా నా మనస్సు తృప్తి పొందలేదు. స్వచ్చమైన నీ మాటలతో మరింతగా నాకు దయతో చెప్పుము” (అని 
ప్రార్థించాడు) 


విశేషం: అనఘా! అన్న సంబోధనా, నీ విమలవాక్యములన్‌' అన్నమాటా ధర్మరాజు జిజ్ఞాస ఎంత ఘనమైనదో అభివ్యక్తం 
చేస్తున్నాయి. 
క. అని ధర్మతనయు. డడిగిన | ననయంబు( బ్రియంబు€ బొంది యమరనదీనం 

దను డిట్లను “సత్యవతీ । తనయుని వాక్యములు సెప్పెదను వినుము నృపా! 89 
ప్రతిపదార్థం: అని= ఇట్టని; ధర్మతనయుండు= ధర్మరాజు; అడిగినన్‌= అడుగగా; అమరనదీ నందను(డు= దేవనది 
అయిన గంగ కొడుకు భీష్ముడు; అనయంబున్‌= మిక్కిలి ఎక్కువగా; ప్రియంబున్‌= (ప్రీతిని; పొంది; ఇట్టు= ఈ విధంగా; 
అనున్‌= అన్నాడు; నృపా!= రాజా! సత్యవతీ తనయుని వాక్యములు= సత్యవతి కుమారుడైన వ్యాసుడి పలుకులు; చెప్పెదను= 
చెపుతాను; వినుము= ఆలకించుము. 
తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజు అడుగగా భీష్ముడు పట్టరాని సంతోషం పొంది ఇట్లా అన్నాడు. నాయనా! 
వ్యాసుడి మాటలు చెప్పుతాను వినుము. 


విశేషం: అమరనదీనందనుడు; సత్యవతీనందనుడు అనే పదాలు ఆ ఇరువురి ఆజన్మ శుద్దతను తెలియజేస్తాయి. 


ఆ. గోవిశేష మర్చి నీవు నన్నడిగిన | యట్ల శుకుడు దండ్రి నడిగె; దాని 

కాత్మం బ్రియము( బొంది యా మహాసంయమి । యా సుబుద్ది కిట్టు లనియె నధిప! 90 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నీవు; అర్థిన్‌= కోరికతో; గో విశేషము= ఆవుల గొప్పతనాన్ని గురించి; నన్నున్‌= నన్ను; అడిగిన+ 
అట్టు+అ= అడిగిన విధంగానే; శుకుండు= శుకమహర్షి తండడ్రిన్‌= తండ్రి అయిన వ్యాసుడిని; అడిగెన్‌= అడిగాడు; దానికిన్‌= అట్టా 
అడిగిన దానికి; ఆత్మన్‌= హృదయంలో; ప్రియమున్‌= (ప్రీతిని; పొంది; ఆ మహాసంయమి= ఆ గొప్ప నిగ్రహవంతుడు; ఆ 
సుబుద్దికిన్‌= మంచిబుద్దిగల ఆ శుకునకు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: రాజా! నీవు కోరికతో గోవుల గొప్పతనాన్ని గూర్చి నన్నడిగినట్టే శుకుడు తన తండ్రి నడిగాడు. దాని 
కాయన ఎంతో ప్రీతి పొంది ఆ మహర్షి ఆ సుబుద్దికి ఇట్టా చెప్పాడు. 

యె ® లా 


ల 


శేషం: మహాసంయమి అనటంవలన అతడు చెప్పే విషయం యొక్క (ప్రామాణ్యం స్ఫురిస్తుంది. సుబుద్ధికి అనటంచేత 
సుబుద్దులు మాత్రమే చెప్పిన దానిని సార్ధకం చేస్తారు అన్నభావం తెలియవస్తున్నది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 355 


రూ 


స్థావర జంగమాత్మకమైన భూత జా | లంబు సుస్థితి గోగణంబు నాశ్ర 

యమునన తత్సంభవమును గోవులయంద; । యవి మూల సంతాన మజున; కట్లు 
గాక సిద్దుల సాధ్యగణముల మాత లి । ట్లగుట యెటింగిన యతడు బ్రహ్మ 

లోక గోలోకాది లోకాంతరములకు€ । దనయింటి కరుగు చందమున నరుగు€ 


తే. బరమగతి( గోరువారలు పాదముష్టి । యష్టి వాక్షిత్తముల గోవు నభిభవింప 
కుండ వలయు నివ్విద్య( బద్మోద్దవుండు । సెప్పె నది యాత్మపావన శిష్ట సేవ్య. 91 


ప్రతిపదార్థం: స్థావర జంగమ+ఆత్మకము= కదలనివి, కదిలేవి అన్న సుస్థితి గలది; ఐన= అయిన; భూతజాలంబు సుస్థితి= 
వస్తువుల ప్రాణుల యొక్క సముదాయపు చక్కని స్థితి; గోగణంబు+ఆశ్రయంబునన= గోవుల సముదాయం యొక్క 
ఆధారం మీదనే; తత్‌ సంభవంబును= వాని పుట్టుకకూడా; గోవులయందు+అ= ఆవులయందే; అవి= ఆ ఆవులు; 
అజునకున్‌= (బ్రహ్మకు; మూలసంతానము= మొదటి బిడ్డలు; అట్టున్‌ కాక= అంతేకాక; సిద్దుల సాధ్యగణముల మాతలు= 
ఆవులు సిద్దులు సాధ్యుల సముదాయాలు అనే దేవజాతి వారి తల్లులు; ఇట్టు= ఈ విధంగా; అగుట= అవటం; ఎజీంగిన+అత. 
డు= తెలిసికొన్నవాడు; (బ్రహ్మలోక గోలోక+ఆది లోక+అంతరములకున్‌= (బ్రహ్మలోకమూ, గోవుల లోకమూ మొదలైన 
ఇతరలోకాలకు; తన ఇంటికిన్‌= సొంత ఇంటికి; అరుగుచందమునన్‌= వెళ్ళేవిధంగా; అరుగున్‌= వెళ్ళుతాడు; పరమగతిన్‌= 
మిక్కిలి ఉత్తమమైన లక్ష్యాన్ని; కోరువారలు= కోరే మనుష్యులు; గోవును= ఆవును; పాద ముష్టి యష్టి వాక్‌ చిత్తములన్‌= 
కాలితో; పిడికిలితో, కర్రతో, మాటతో, మనస్సుతో; అభిభవింపక= తిరస్కరించక; ఉండవలయున్‌= ఉండాలి; ఈ+విద్యన్‌= 
ఈ విద్యను; పద్మ+ఉద్భవుండు= (బ్రహ్మ; చెప్పెన్‌= ఉపదేశించాడు; అది= ఆ విద్య; ఆత్మపావన= ఆత్మను పవిత్రం చేసేది; 
శిష్ట సేవ్య= ఉత్తమ (ప్రవృత్తి కలవారికి సేవించదగింది. 

తాత్సర్యం: నాయనా! సృష్టిలో ఉన్న కదలని పదార్ధాలు, కదిలే ప్రాణులు అనే అన్నింటి చక్కని స్థితీ గోవులను 
ఆ(శయించినందువలననే కలుగుతున్నది. వాటి పుట్టుకకూడా వాటివలననే ఏర్పడుతున్నది. ఆవులు (బ్రహ్మకు 
తొలిబిడ్డలు. అంతే కాదు; సిద్దులు, సాధ్యులు మొదలైన దేవయోనిగణాలకు కూడా ఆవులు తల్లులు. ఈ విషయం 
తెలిసినవాడు (బ్రహ్మలోకం, గోలోకం మొదలైన లోకాలకు సొంత ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళుతాడు. అత్యుత్తమగతిని 
కోరేవారు కాలితో, పిడికిలితో, కర్రతో, మాటతో, మనస్సుతో ఆవును తిరస్కరించరాదు. ఇది (బ్రహ్మ చెప్పిన విద్య. 
ఆత్మను పవిత్రం చేసేది, ఉత్తములు సేవించవలసినది. 


నిశీేషం: 'తన ఇంటి కరుగుచందముని - అంటే సర్వ స్వతం(త్రతా భావంతో అని భావం. ఇది ఒక మంచి జాతీయం. 
పాదముష్టి - వీటివలన గోవును ఏ విధంగానూ హింసింపరాదని సూచన. 'పద్మోద్భవుండు చెప్పెనో - అంటే ఇది తిరుగులేని 
శాసనం. దీనిని ధిక్కరించినవాడు దిక్కులేని వాడవుతా డని తాత్పర్యం. ఆత్మపావన, శిష్టసేవ్య అనేవి 'విద్య' అనే (స్తీలింగ 
శబ్దానికి విశేషణాలు కావున (స్తీ లింగరూపాలు. 


క. పావనమని శ్రుతి సెప్పిన । యే వస్తువు నాశ్రయించి యెక్కుడయిరి భూ 


తావలులకు సుర లట్టిది । గోవు; తదీయ మగు మహిమకున్‌ గుజిగలదే? 92 


ప్రతిపదార్థం: పావనము= పవిత్రం; అని; (శ్రుతి= వేదం; చెప్పిన ఏ వస్తువున్‌= చెప్పిన ఏ వస్తువును; ఆశ్రయించి= ఆధారం 
చేసికొని; సురలు= దేవతలు; భూత+ఆవలులకున్‌= (ప్రాణుల సముదాయాలకు; ఎక్కుడు= అధికులు; అయిరి= అయ్యారో; 


356 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టి+అది= ఆ విధమైనది; గోవు=ఆవు; తదీయము= దానిది; అగు= అయిన; మహిమకున్‌= గొప్పతనానికి; గుటి= హద్దు; 
కలదే?= ఉన్నదా? 


తాత్సర్యం: వేదం పవిత్రమని చెప్పి గోవు నాశ్రయించి దేవతలు తక్కిన అన్ని (ప్రాణికోటులకంటె గొప్పవారయ్యారు. 
కాబట్టి గోవుల మహిమకు హద్దు ఉన్నదా? 


క. వీణా కాహళ వేణు । క్వాణ ప్రతిమములు ధేనువర్గధ్వను ల 

క్షీణ సుకృతంబు నిర్మల । వాణి తదాకర్ణనంబు వర్ణన విధమున్‌. 93 
ప్రతిపదార్థం: ధేనువర్గధ్వనులు= ఆవుల జాతుల నాదాలు; వీణా కాహళ వేణు క్యాణ ప్రతిమములు= వీణ, బూర 
పిల్లనగ్రోవి, అనేవాటి నాదాలకు సాటి వచ్చేవి; నిర్మలవాణి= ఆవుల నిర్మలమైన నాదం; తత్‌+ఆకర్షనంబు= దానిని వినటమూ; 
వర్ల నవిధమున్‌= వర్షించటమూ; అక్షీణ సుకృతంబు= తరగని పుణ్యం. 

దం (3) యె 

తాత్పర్యం: ఆవుల కంఠనాదాలు వీణా, కాహళ, వేణు నాదాల వంటివి. ఆ ధ్వని అతి స్వచ్చమైనది. దానిని 
వినటమూ, చెప్పుకొనటమూ తరగని పుణ్యాన్ని ఇస్తాయి. 
విశేషం: కాహళ= నాలుగు అయిదు లోహపు గొట్టాలు ఒకదానితో ఒకటి బిగించి ఏర్పాటు చేసికొనటానికి వీలుగా ఉండే ఒక 
వాద్యం. 
క క్షీరము దధియును ఘృతము సు । ధా రూపము లగుట దేవతా ప్రీణన య 

జ్ఞారంభంబులు విమలా । చారా! గో దోహ నైక సాధ్యము లయ్యెన్‌. 94 
ప్రతిపదార్థం: విమల+ఆచారా!= మాలిన్యంలేని ప్రవర్తన కలవాడా!; క్షీరము= పాలు; దధియును= పెరుగును; ఘృతము= 
నేయియు; సుధా రూపములు= అమృతం రూపాలు; అగుటన్‌= కావటంవలన; దేవతా ప్రీణన యజ్ఞ ఆరంభంబులు= దేవతలను 


ప్రీతిపరచే యజ్ఞాలు అనే కార్యాలు; గో దోహన+ఏక సాధ్యములు= ఆవుల పాలు అనే ఒక్కదానిచేతనే సాధించదగినవి; అయ్యెన్‌= 
అయ్యాయి. 


తాత్సర్యం: విమలాచారా! పాలు పెరుగు నెయ్యి అమృతస్వరూపాలు కనుక దేవతలను తృప్తిపరచే యజ్ఞ 
కార్యాలు ఆవుల పాలవలన మాత్రమే సాధ్యాలవుతున్నాయి. 


విశేషం: విమలాచారా! అనే సంబోధన తాను పెక్కు మంచి విషయాలు యోగ్యతను తెలియజేస్తున్నాయన్న స్ఫూర్తిని కలిగిస్తుంది. 


ఆ. శ్రుతులు నౌపనిషద సూక్తులు గో స్వరూ । పంబు లని సరోజభవుండు సెప్పె 
ధర్మపరత పరమతపము మహాధ్వర | మనంగ బర6గు గో సమర్దనంబు. 95 


ప్రతిపదార్థం: సరోజభవుండు= పద్మంలో పుట్టిన (బ్రహ్మ; (శ్రుతులును= వేదాలు; జౌపనిషద సూక్తులు= ఉపనిషత్తులకు 
సంబంధించిన మంచి మాటలు; గో స్వరూపంబులు= గోవుల స్వరూపాలు; అని; చెప్పెన్‌= చెప్పాడు; గో సమర్భనంబు= 
ఆవులను భక్తితో పూబించటం; ధర్మపరత= ధర్మమే తుది మెట్టు కావటం; పరమతపము= గొప్పతపస్సు; మహా+అధ్వరము= 
గొప్ప యజ్ఞం; అనంగన్‌= అనటానికి; పరంగున్‌= ఒప్పును. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 357 


తాత్సర్యం: వేదాలూ, జ్ఞాన విషయాలైన ఉపనిషత్తులూ గో స్వరూపాలే అని బ్రహ్మ చెప్పాడు. ఆవులను భక్తితో 
పూజించటం ధర్మం తుది మెట్టు, గొప్పతపస్సు, మహిమగల యజ్ఞం అనటానికి ఒప్పుతుంది. 


విశేషం: (శ్రుతులు - వేదాలు నాలుగు భాగాలుగా ఉన్నాయి. అందులో సంహిత, (బ్రాహ్మణం, ఆరణ్యకం అనేవి ఒక 
విభాగంగా, ఉపనిషత్తులు ఒక విభాగంగా చెప్పుతారు. మొదటి విభాగానికి కర్మకాండ అనీ, చివరిదానికి జ్ఞానకాండ అనీ పేరు. 
బ్రహ్మ చెప్పాడు కనుక తప్పక విశ్వసించాలి అని భావం. 
క. ఈ వాక్యంబులు భూదే । వావలి సన్నిధి. బరించు నాతండు పుణ్యుం 

డై వెలయు; విన్నవారలు | పావనగుణ! తత్‌క్షణంబ పాతు రఘములన్‌. 96 
ప్రతిపదార్థం: పావనగుణ!= పవిత్రగుణాలుగల శుకా!; ఈ వాక్యంబులు= ఈ మాటలను; భూదేవ+ఆవలి సన్నిధిన్‌= 
బ్రాహ్మణుల సముదాయం దగ్గర; పఠించు+ఆతండు= (శ్రద్దతో చదివేవాడు; పుణ్యుండు+ఐ= పుణ్యంకలవాడై; వెలయున్‌= 
ఒప్పుతాడు; విన్నవారలు= విన్న మనుష్యులు; తత్‌ క్షణంబు+అ= అప్పటికప్పుడు; అఘములన్‌= పాపాలను; పాతురు= 
పోగొట్టుకొంటారు. 
తాత్సర్యం: పావనగుణా! ఈ వాక్యాలు (బ్రాహ్మణుల సమీపంలో చదివేవాడు పుణ్యమూర్తి అవుతాడు. విన్నవారు 
అప్పటి కప్పుడు పాపవిముక్తి పొందుతారు. 
తే. గో ఘృతంబు ప్రాశించియు గోకరీష । సువిహిత స్నాను. డయ్యు భూదివిజు( డధిక 

భక్తి నిత్యంబు గోమతీపఠన మాచ । రించియును గల్మషముల నిర్దించు ననఘ! 97 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; భూదివిజుండు= బ్రాహ్మణుడు; గో ఘృతంబు= ఆవు నేయి; (ప్రాశించియున్‌= 
లోపలికి పుచ్చుకొనీ; గోకరీష సువిహిత స్నానుండు= ఆవుపేడ కలిసిన నీళ్ళతో చక్కగా చేయబడిన స్నానం కలవాడు; 
అయ్యున్‌= అయిన్నీ; అధికభక్తిన్‌= ఎక్కువ భక్తితో; నిత్యంబు= ప్రతిదినము; గోమతీపఠనము= గోమతీమం(త్రాన్ని చదవటం; 
ఆచరించియును= చేసిన్నీ; కల్మషములన్‌= పాపాలను; నిర్జించున్‌= పూర్తిగా గెలుస్తాడు (త్రోసి వేస్తాడు). 
తాత్సర్యం: పుణ్యాత్మా! ఆవు నెయ్యి లోపలికి పుచ్చుకొనీ, ఆవుపేడ కలిసిన నీళ్ళతో స్నానంచేసీ, మహాభక్తితో 
ప్రతిదినమూ గోమతీ పఠనం గావించే (బ్రాహ్మణుడు పాపాలన్నింటినీ త్రోసి పారవేస్తాడు. 
విశేషం: గో ఘృతం తాగడం వగైరా కాయిక నిష్ట 'భక్తి మానసనిష్ట గోమతీ పఠనం వాచికనిష్ట ఇట్లా మూడు నిష్టలూ 
కలవటమే త్రికరణశుద్ది. అది తప్పక సత్ఫలితాన్ని సాధిస్తుంది. 


చ. అనిమిషులున్‌ మహామునులు నయ్యయి పెంపులు గోమతిం బఠిం 
చిన సుకృతంబునం గనిరి శ్రీయును శత్రుజయంబు( బేర్మియుం 


దనయ సమృద్దియుం గలుగు6 దత్పఠనంబున బంధుకోటి బం 
ధనమున( బాయు; మార్గమున. దప్పు మృగార్తియు( జోరబాధయున్‌.' 98 


358 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనిమిషులున్‌= దేవతలూ; మహామునులు= గొప్ప మునులూ; ఆ+అయి పెంపులు= ఆయా మహిమలు; 
గోమతిన్‌= గోమతిని; పఠించిన సుకృతంబునన్‌= పారాయణం చేసిన పుణ్యంవలన; కనిరి= పొందారు; తత్‌ పఠనంబునన్‌= 
దాన్ని చదవటంవలన; శ్రీయును= సంపదా; శత్రుజయంబున్‌= పగవారి మీద గెలుపూ; పేర్మియున్‌= పెద్దతనమూ; తనయ 
సమృద్దియున్‌= బిడ్డలసంపదా; కలుగున్‌= కలుగుతుంది; బంధుకోటి= పఠించినవారి చుట్టాల సముదాయంకూడా; బంధనమునన్‌= 
బంధాలనుండి; పాయున్‌= విడివడుతుంది; మాగ్గమునన్‌= దారిలో; మృగ+ఆర్తియున్‌= క్రూరజంతువుల పీడా; చోర బాధయున్‌= 
దొంగలబాధా; తప్పున్‌= కలగకుండా ఉంటుంది. 


తాత్సర్యం: దేవతలు, మహామునులు గోమతిని పఠించిన పుణ్యం వలననే ఆయా గొప్ప స్థితులను పొందారు. 
దానిని పఠించటంవలన సంపదా, పగవారిని గెలవటం, అభివృద్ధి, పుత్రులు ఎక్కువగా కలగటం సిద్దిస్తాయి. వారి 
చుట్టాలకు కూడా బంధాలు నశిస్తాయి. ప్రయాణాలలో (క్రూరమృగాల బాధా, దొంగలబాధా తప్పిపోతాయి.' 


విశేషం: చదివినవాడు తనవారికి కూడా మేలు కూర్చగల సామర్థ్యం పొందటం ఇక్కడ గొప్ప విశేషం. 
వ. అనిన విని యమ్మునిపతికి శుకుం డిట్లనియె. 99 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ఆ+మునిపతికిన్‌= మునులలో గొప్పవాడైన ఆ వ్యాసుడికి; 
శుకుండు= కొడుకైన శుకమహర్షి ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని చెప్పగా వ్యాసుడితో శుకు డిట్లా అన్నాడు. 
వేదవ్యాసముని శుకునకు( జెప్పిన కపిల గో మహానుభావము (సం.13-126-2 (కుంభ)) 


క, తమజాతికి. దగుకర్మ । క్షమతలు లేకున్న యట్టి జనములు కపిలా 
సమధిక పూజన తద్దా। నము లొనరింతు; రవి వాచు నా దురితంబుల్‌. 100 
ప్రతిపదార్థం: తమజాతికిన్‌= తమ పుట్టుకకు; తగు= తగిన; కర్మక్షమతలు= కర్మం చేసే యోగ్యతలు; లేక+ఉన్న+అట్టి 


జనములు= లేనట్టి మానవులు; కపిలా సమధిక పూజన తత్‌+దానములు= పుల్లావుల గొప్ప పూజలూ; వాటి దానాలు; 
ఒనరింతురు= చేస్తారు; అవి= ఆ పూజలు, దానాలు; ఆ దురితంబుల్‌= ఆ పాపాలను; పాచునా= పోగొట్టుతాయా? 


తాత్పర్యం: తాము పుట్టిన జాతికి తగిన కర్మల యోగ్యతలు లేని మానవులు కపిల గోవులను మిక్కిలిగా 
పూజిస్తారు. దానం చేస్తారు. అవి వారి పాపాల నన్నింటినీ పోగొట్టుతాయా? 


లూ 


అనుటయు 'సందియం బది యేల? కపిల బూ । జించినం బ్రీతి నిచ్చినను జెడని 
యఘములు గల్గునే? యనియెం బరాశర | తనయు( డవ్వాక్యంబు విని తదీయ 
తనయుండు గపిల కంతటి పెంపురా గతం । బేమి? నావుడు నమ్మునీశ్వరుండు 
విను మని యిట్లను 'ననిమిష సంఘంబు । నొక కారణమున. బావకుండు మొఅంది 


తే. యరిగి తనదుగుప్తి యర్దించి గోవుల । నాశ్రయించె నవియు నగ్ని గోప 
నంబు సేసె నవ్విధంబున శిఖియున్న్మి । సుర లెటింగి రెల్లచోటు నరసి. 101 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 359 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని శుకు డనగా; పరాశర తనయుండు= పరాశరుడి కొడుకు వ్యాసుడు; సందియంబు= 
సందేహం; అది+ఏల?= ఎందుకు? కపిలన్‌= పుల్లావును; పూజించినన్‌= పూజించినా; ్రీతిన్‌= (ప్రేమతో; ఇచ్చినను= 
దానమిచ్చినా; చెడని+అఘములు= నాశనం కాని పాపాలు; కల్లునే?= ఉంటాయా?; అనియెన్‌= అన్నాడు; ఆ+వాక్యంబున్‌= 
ఆ మాటను; విని; తదీయ తనయుండు= ఆవ్యాస మునీంద్రుని పుత్రుడైన శుకుడు; కపిలకున్‌= కపిల గోవునకు; అంతటి 
పెంపు= అంతటి గొప్పతనం; రాన్‌= రావటానికి; కతంబు= కారణం; ఏమి?= ఏమిటి?; నావుడున్‌= అనగా; ఆ+ముని+ 
ఈశ్వరుండు= మునులలో శ్రేష్టుడైన ఆ వ్యాసుడు; వినుము; అని; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; పావకుండు= 
అగ్నిదేవుడు; ఒక కారణమునన్‌= ఒక కారణంగా; అనిమిష సంఘంబున్‌= దేవతల సంఘాన్ని; మొజంగి= కనుగప్పి; అరిగి= 
వెడలి; తనదుగుప్తి= తన్ను దాచటాన్ని; అర్థించి=కోరి; గోవులన్‌=ఆవులను; ఆ(శ్రయించెన్‌= చేరుకొన్నాడు; అవియున్‌= ఆ 
ఆవులున్నూ; అగ్నిన్‌= అగ్నిని; గోపనంబు+చేసెన్‌= దాచాయి; సురలు= దేవతలు; ఎల్లచోటున్‌= అన్ని తావులందునూ; అరసి= 
వెదకి; శిఖి= అగ్ని; ఆ+విధంబునన్‌= ఆ విధంగా; ఉన్కి= ఉండటం; ఎజింగిరి= తెలిసికొన్నారు. 


తాత్సర్యం: కుమారు డిట్లా పలుకగా వ్యాసుడు 'నాయనా! నీకు సందేహ మెందుకు? కపిలను పూజించినా 
దానమిచ్చినా పోనిపాపాలు ఉంటాయా?” అన్నాడు. అప్పుడు శుకుడు తం(డ్రి మాటలు విని పుల్లావుకు అంతటి 
మహిమ రావటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అప్పు డా మునిశ్రేష్టుడు వినుము. పూర్వం అగ్నిదేవు డక 
కారణంగా దేవతల కన్నుగప్పి తనను దాచుమని గోవుల నాశ్రయించాడు. అవి దాచాయి. దేవతలు అన్నితావులూ 
వెదకి అగ్ని ఆ విధంగా ఉన్న సంగతి తెలిసికొన్నారు. 


విశేషం: శిఖి - శిఖలంటే జ్వాలలు, అవి కలవాడు అగ్ని. నిమిషం అంటే రెప్పపాటు. అది లేనివారు అనిమిషులు= దేవతలు. 


వ. ఎటింగి కూడుకొని గోవులకడకు వచ్చి వానితో 'నగ్ని దా'చట యఖిలజగజ్జనంబులకు నహితంబు సేయుట 
గాదె! చూపకుండుట దగి దని పలుకుటయు. బుయిలోడి గోవు లప్పావకుం జూపిన, నాసుపర్వులు 
సంతోషించి వానికి వరం బీవలయునని యవ్వాయు సఖుం బ్రార్థించిన నతండు నగ్గోవుల యందు డాంగి 
యుండ నవి కపిలచ్చాయం బ్రాపించి యునికిం గనుంగొని గోవుల కెల్లను కపిల యెక్కుడగుటయుం, 
దదీయారాధనంబునుం దద్దానంబునుం బుణ్యతమంబులై దురితంబుల దమియించి యుత్తమలోకంబుల 
నిచ్చుటయు వరంబులుగా నిచ్చెనని చెప్పి వెండియు. 102 


ప్రతిపదార్థం: ఎటీంగి= తెలిసికొని; కూడుకొని= గుంపులుగా అయి; గోవులకడకున్‌= ఆవుల దగ్గరకు; వచ్చి; వానితోన్‌= 
ఆ ఆవులతో; అగ్నిన్‌= అగ్నిని; దాయట= కనపడకుండా ఉంచటం; అఖిల జగత్‌+జనంబులకున్‌= సమస్తమైన లోకపుజనాలకు; 
అహితంబు= కీడు; చేయుట+కాదె!= చేయటం కదా!; చూపక+ఉండుట= కనిపింపచేయకుండటం; తగదు= కూడదు; అని; 
పలుకుటయున్‌= పలుకగా; గోవులు= ఆవులు; పుయిలోడి= సంకోచించి; ఆ+పావకున్‌= ఆ అగ్నిదేవుడిని; చూపినన్‌= 
చూపగా; ఆ సుపర్వులు= ఆ దేవతలు; సంతోషించి= ఆనందించి; వానికిన్‌= ఆవులకు; వరంబు= వరం; ఈవలయును= 
ఇవ్వాలి; అని; ఆ+వాయుసఖున్‌= వాయువునకు చెలి అయిన అగ్నిదేవుడిని; ప్రార్థించినన్‌= వేడుకొనగా; అతండు= ఆ అగ్ని; 
తాను; ఆ+గోవులయందున్‌= గోవులమధ్య; డాంగి= దాగి; ఉండన్‌=ఉండగా; అవి= ఆ ఆవులు; కపిల+ఛాయన్‌= గోరోచనపు 
రంగును; ప్రాపించి= పొంది; ఉనికిన్‌= ఉండటాన్ని; కనుంగొని= చూచి; గోవులకున్‌+ఎల్లను= అన్నిగోవులకంటె; కపిల= 
పుల్దావు; ఎక్కుడు= మిన్న; అగుటయున్‌= కావటాన్నీ; తదీయ+ఆరాధనంబునున్‌= అట్టి ఆవును పూజించటమూ; తత్‌+ 
దానంబున్‌= దానిని దానమివ్వటమూ; పుణ్యతమంబులు+ఐ= గొప్ప పుణ్యాలై; దురితంబులన్‌= పాపాలను; దమియించి= 


360 శ్రీమదాంధ్ర మహాభారతము 


అణగగొట్టి; ఉత్తమ లోకంబులన్‌= పుణ్యలోకాలను; ఇచ్చుటయున్‌= ఇవ్వటమూ; వరంబులుగాన్‌=వరాలుగా; ఇచ్చెన్‌= ఇచ్చాడు; 
అని; చెప్పి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: దేవతలు తెలిసికొని గోవుల దగ్గరకు వచ్చి వాటితో 'అన్నిని దాచటం వలన అన్ని లోకాల జనానికీ 
కీడు చేయటం కదా! చూపకుండటం తగదు” అని అంటే గోవులు చిన్నబుచ్చుకొని అగ్నిని చూపాయి. దేవతలు 
సంతోషించి ఆవులకు వరమివ్వాలని అగ్నిని ప్రార్థించగా అతడు ఆ గోవులలో దాగి ఉన్నప్పుడు అవి కపిలవర్లం 
పొందటం చూచి 'గోవులన్నింటిలో కపిల మిన్న' అనీ, “దానిని పూజించటం, దానమివ్వటం గొప్ప పుణ్యకార్యాలై 
పాపాలను అణగగొట్టి ఉత్తమలోకాలను పొందజేస్తాయనీ వరాలుగా ఇచ్చాడు అని చెప్పి; ఇంకా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: పుయిలోడటంి అంటే చేసిన తప్పు గురించి సిగ్గుపడటం అని ఇచ్చట అర్థం. 


ఈ సందర్భంలో అగ్ని అనటానికి శిఖి పావకుడు వాయుసఖుడు అనే పదాలు వాడటం గమనించాలి. ఇవన్నీ 
పవి(త్రార్థకాలు. కాబట్టే అగ్ని వరమివ్వగలిగాడని కవి హృదయం. 


తే. కపిల యిచ్చిన వానిన కాదు నిజమ । కొన్నవానిని బుణ్యాత్మకుండుగం జేయు; 
నీవు గపిలా సమర్దనా నిరత మాన । సుండ వగు టెంతయును మేలు సువ్రతాత్మ!' 103 


ప్రతిపదార్థం: కపిల= పుల్లావు; ఇచ్చినవానిన్‌+అ= ఇచ్చినవాడినే; కాదు; నిజము+అ= సందియంలేని నిజం; కొన్నవానిని= 
దానం పుచ్చుకొన్నవాడిని కూడా; పుణ్య+ఆత్మకు(డుగన్‌+చేయున్‌= పుణ్యంగల హృదయం కలవాడిని చేస్తుంది; సువ్రత+ఆత్మ!= 
మంచి నిష్టగల హృదయంగలవాడా!; నీవున్‌= నీవు కూడా; కపిలా సమర్భనా నిరత మానసుండవు= పుల్లావు పూజలోమిక్కిలి 
ఆసక్తిగల మనస్సు కల వాడవు; అగుట= కావటం; ఎంతయున్‌= ఎంతైనా; మేలు= మంచిది. 


తాత్సర్యం: కపిలగోవు దానమిచ్చిన వాడినే కాదు. పుచ్చుకొన్నవాడిని కూడా పుణ్యాత్ముడిని చేస్తుంది. మంచి 
నియమ నిష్టలుగల కుమారా! నీవు కూడా కపిల గోవులను ఆసక్తితో పూజించే హృదయం కలవాడవు కావటం 
మేలు.’ 


విశేషం: కొన్ని దానాలు పుచ్చుకొన్నవాడు ఇచ్చినవారి పాపాలను కూడా (గ్రహించవలసి వస్తుంది. అందుకే తిలదానం 
మొదలైనఏ కొందరు స్వీకరింపరు. ఇక్కడ అటువంటిది లేకపోగా కపిలగోవును పుచ్చుకొన్నవాడు కూడా పుణ్యాత్మకుడు 
కావటంవలన దాని మహిమ మరింత గొప్పదిగా నిరూపణకు వచ్చింది. 


వ. అని చెప్పుటయు నప్పరమమునీశ్వరుతో నమ్ముని కుమార వరుండు 'కపిలా లక్షణం బెటింగింపవే యనిన 
నతం డతని కిట్లనియె. 104 
ప్రతిపదార్థం: అని= అట్టు; చెప్తుటయున్‌= చెప్పగా; ఆ+పరమ ముని+ఈశ్వరుతోన్‌= ఆ మహర్షి శ్రేష్టుడితో; ఆ+ ముని 


కుమార వరుండు= ముని కుమారులలో మిన్న అయిన శుకుడు; కపిలా లక్షణంబు= కపిల తీరును; ఎటింగింపవే= 
తెలియజేయుమా!; అనినన్‌= అంటే; అతండు= ఆ వ్యాసుడు; అతనికిన్‌= ఆ శుకునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 


అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 361 


తాత్పర్యం: వ్యాసు డిట్లా చెప్పితే; ఆ మునిశ్రేష్టుడితో ఆ కుమారశ్రేష్టుడు 'నాయనా! కపిల లక్షణం నాకు దయతో 
తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పు డత డతడితో ఇట్టా అన్నాడు. 


తే. కర్ణ శృంగాక్షి ఖుర నాసికా పుటములు । గపిలములు, గుత్తుకయును ముష్కములు గవిల 

పట్టు లొందు నెందే నొకపట్టు కపిల | మైనం గపిలాత్వ గుణమున కదియ చాలు. 105 
ప్రతిపదార్థం: కర్ల= చెవులు; శృంగ= కొమ్ములు; అక్షి= కన్నులు; ఖుర= గిట్టలు; నాసికాపుటములు= ముక్కుల లోపలిభాగాలు; 
కపిలములు= గోరోచనం రంగు కలవి; కుత్తుకయును= మెడా; ముష్కములు= అండాలు; కవిలపట్టులు= కపిలవర్లం స్థానాలు; 
ఒందును= ఒప్పుతాయి; ఎందేన్‌= ఎక్కడైనా; ఒకపట్టు= ఒక్కచోటు; కపిలము= గోరోచనం రంగు; ఐనన్‌= అయినా; 
కపిలాత్వ గుణమునకున్‌= కపిల అయ్యే స్థితికి; అది+అ= అదే; చాలున్‌= చాలును. 
తాత్సర్యం: చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, ముక్కులు, మెడ, అండాలు కపిలవర్లంలో ఉండాలి. వీటిలో ఏ 
ఒక్కచోటున ఆ రంగు ఉన్నా 'కపిలి అవటానికి అదే చాలు. 


విశేషం: ముష్క శబ్దం చేత ఇక్కడ కపిలవర్లం గల ఎద్దును సంభావించటం సముచితం. 


క. మేనెల్లం గపిల మైనను । దానిం జెప్పంగ నేల? తగదు కపిలలన్‌ 

మానితగుణ! పిదికి కుడువ(। గా నే బలికైనం గాక కట్టం బెటికకున్‌. 106 
ప్రతిపదార్థం: మేను= దేహం; ఎల్లన్‌= అంతా; కపిలము= గోరోచనం రంగు; ఐనను= అయితే; చెప్పంగన్‌+ఏల?=(దాని గొప్పను 
గూర్చి) చెప్పనేల?; మానితగుణ!= మన్నన పొందిన గుణాలు కలవాడా!; కపిలలన్‌= పుల్లావులను; పిదికి= పాలు పిండి; కుడువC 


గాన్‌= త్రాగటం; తగదు= కూడదు; ఏ బలికిన్‌= ఏ విధమైన బలికి; ఐనన్‌= అయినా; తగదు= కూడదు; కాక= మరియును; 
పెజీకకున్‌= బరువునకు; కట్టన్‌= కట్టటం; తగదు= కూడదు. 


తాత్సర్యం: ఇక ఒడలంతా కపిలవర్లమే అయితే దాని మహిమను గూర్చి చెప్పటమెందుకు? గుణవంతుడా? 
కపిలలను పాలుపిండి (త్రావరాదు. ఏ బలికీ ఉపయోగించరాదు. బరువులు వానిమీద వేసి కట్టరాదు. 


విశేషం: పెటిక అంటే ఎద్దుల నడ్డిమీద అటూ ఇటూ బరువుతో నింపిన గోనె మూట. కపిల పూజించదగినది కనుక పాలుతీయటం 
వంటి సాధారణ కార్యాలు చేస్తే దాని నవమానించటం అవుతుందని తాత్పర్యం. 


ఆ. కాల6గేలం గోల గపిల దండించిన | నరకవాసమునకు నరుగవలయు(, 
బూరి నీరు లెస్స యారసి యగ్గోవు । సత్మరింప సుగతి సంభవించు. 107 
ప్రతిపదార్థం: కాలన్‌= కాలితో; కేలన్‌= చేతితో; కోలన్‌= కర్రతో; కపిలన్‌= పుల్లావును; దండించినన్‌= కొడితే; నరకవాసమునకున్‌= 


నరకలోకంలో ఉండటానికి; అరుగన్‌+వలయున్‌= వెళ్ళవలసి వస్తుంది; పూరి= గడ్డి; నీరు= నీళ్ళు; లెస్స= బాగుగా; ఆరసి= 
చూచుకొని; ఆ+గోవున్‌= ఆ ఆవును; సత్కరింపన్‌= మన్నిస్తే; సుగతి= మంచిగతి; సంభవించున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: కపిలగోవును కాలితో చేతితో కర్రతో కొడితే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. మంచిమేతా, నీరూ తగిన 
సమయాలలో చూచుకొంటూ మన్ననతో కాపాడితే స్వర్గం లభిస్తుంది. 


362 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనఘ! కపిలా ప్రదానం । బునకు ఫలం బిట్టి దనంగబోలునె! కమలా 

సనుండు మహానంద ప్రదమని వెజచుచు. జెప్పె, దాని నట యే మందున్‌?' 108 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; కపిలా ప్రదానంబునకున్‌= కపిలను గొప్పగా దానమివ్వటానికి; ఫలంబు= ఫలం; 
ఇట్టిది= ఇంత మాత్రమైనది; అనంగన్‌ పోలునె?= అనవచ్చునా?; కమల+ఆసనుండు= పద్మం కూర్చునే చోటుగా ఉన్న 


(బ్రహ్మదేవుడు; దానిన్‌= ఆ దానాన్ని; మహా+ఆనంద (ప్రదము+అని= పరమానందాన్ని ఇచ్చేదని; వెజచుచున్‌= భయపడుతూ; 
చెప్పెన్‌= చెప్పాడు; అట= ఆ విషయంలో; ఏమి+అందున్‌?= ఇక ఏమి చెప్పగలను? 


తాత్సర్యం: పుణ్యాత్ముడా! కపిలలను దానం చేయటంవలన కలిగే ఫలం ఇంతమా(త్రంగా ఉంటుందని చెప్పరాదు. 
(బ్రహ్మదేవుడు కూడా భయపడుతూ అది మహానందాన్ని కలిగించేది అని చెప్పాడు. ఇంక నే నేమి చెప్పగలను? 


విశేషం: 'ప్రదానం' అత్యంతభక్తి (శ్రద్దలతో చేయవలెనని సూచన. వెజచుచున్‌= సరిగా చెప్పగలుగుతున్నానా? అని భయం. 
అంటే నిజానికి మహానందంకంటె గొప్ప ఫలం సిద్దిస్తుందని భావం. (బ్రహ్మదేవుడు కూడా ఆ ఫలాన్ని నిష్కర్షచ్రేసి చెప్పలేడని 
తాత్పర్యం. 

వ. అని వెండియు. 109 
తాత్సర్యం: వ్యాసు డిట్లా చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. 

క. 'వసుధామర గాయత్రీ । వసంతములు సత్య గోసువర్ణంబులు నే 


కసముద్ధవంబు లని తా । పస వర్యులచేత విందు6 బావనచరితా! 110 


ప్రతిపదార్థం: పావనచరితా!= పవిత్రమైన నడవడి కలవాడా! వసుధా+అమర గాయత్రీ వసంతములు= (బ్రాహ్మణులు 
గాయత్రీ వసంతర్హువు; సత్య గో సువర్లంబులు= సత్యం ఆవులు బంగారం; ఏక సముద్భవంబులు= ఒక్కదాని నుండే 
పుట్టాయి; అని; తాపసవర్యులచేతన్‌= గొప్ప తపస్సంపద కలవారినుండి; విందున్‌= వింటూ ఉంటాను. 


తాత్సర్యం: మంచి నడవడి కల ఓ శుకా! (బ్రాహ్మణులు, గాయత్రి, వసంత కాలం, సత్యం, గోవులు, బంగారం, 
అనేవి ఒకదాని నుండియే పుట్టాయని గొప్ప భావనాపటిమ గలవారు చెప్పగా వింటూ ఉంటాను. 


నిశేషం: బ్రాహ్మణులు మొదలైనవి ఒకచోట పుట్టటంవలన ఆ అన్నింటికీ మహిమ సమానం అని చెప్పినట్టయింది. 
తాపసవర్యులచేత అనటంవలన ఈ మాటను (ప్రమాణంగా స్వీకరించాలి అనే అర్థం స్ఫురిస్తుంది. ల చేతి అనే బహువచన 
ప్రయోగం ఈ భావాన్ని మరింత గట్టి చేస్తుంది. “విందును అనే తద్దర్మార్థక (క్రియవలన ఆ మాట 'ఎప్పటిదో' అని 
త్రోసివేయరాదన్న సూచన తెలియవస్తుంది. పావన చరితా! అన్న సంబోధన ఇట్టి మహా విషయాలు పావన చరితులకే 
వినవస్తాయి అన్న అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. 


ఈ పద్యంలో “'వసంతములు” అనుదానికి 'వసుమతులు” అనే పాఠాంతరం ఉన్నది. వసుమతి అంటే భూమి. 


క. కావున భూమియు. గనకము । గోవును దానార్దనస్తు కోటికి నెల్లన్‌ 
ధీవినుతా! యెక్కు డగుట । నీ విమలోదాత్త బుద్ది నెలవు కొలుపుమీ!' 111 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 363 


ప్రతిపదార్థం: ధీవినుతా!= బుద్దిచేత కొనియాడదగినవాడా!; కావునన్‌= కాబట్టి; భూమియున్‌= భూమీ, కనకమున్‌= బంగారమూ; 
గోవును= ఆవూ; దాన+అర్హ వస్తుకోటికిన్‌= దానమివ్వదగిన వస్తువుల సముదాయానికి; ఎల్లన్‌= అన్నింటికీ; ఎక్కుడు+అగుట= 
గొప్పది కావటం; నీ విమల+ఉదాత్త బుద్దిన్‌= నీదైన స్వచ్చమూ, ఉన్నతమూ అయిన బుద్ధిలో; నెలవు కొలుపుమీ= నిలిపి 
ఉంచుకొనుము. 

తాత్పర్యం: కాబట్టి భూమీ, బంగారమూ, ఆవూ దానమివ్వదగిన వస్తువులన్నింటికంటె గొప్పవి అని నీ దొడ్డబుద్దిలో 
చెదరకుండా నిలుపుకొనుము.’ 

విశేషం: ధీవినుతా, విమలోదాత్తబుద్దిన్‌ - అన్న పదాలచేత ఈ విషయంలో మరొక భావన రావటం బుద్ది జొన్నత్యాన్ని 
చెడగొట్టుతుంది అన్న స్ఫూర్తి కలుగుతుంది. 


ఇందులో భూమియు అన్న పదం ఉండటం చేత వెనుకటి పద్యంలో 'వసుమతులు” సరియైన పాఠంగా నిర్ణయించవచ్చు. 


క. అని మునిపతి సెప్పిన( ద । త్తనయుండు ప్రియమందె' ననుడు ధర్మసుతుం డే 

వినియుండుదు సిరి గో మయ । మున నుండుట; దాని కెద్ది మూల మగునొకో? 112 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; మునిపతి= ముని శ్రేష్టుడు (వ్యాసుడు); చెప్పినన్‌= చెప్పగా; తత్‌ తనయుండు= అతడి 
కుమారుడు (శుకుడు); ప్రియము+అందెన్‌= తృప్తి చెందాడు; అనుడున్‌= అనగా; ధర్మసుతుండు= ధర్మరాజు; ఏన్‌= నేను; 
సిరి= లక్ష్మి; గోమయమునన్‌= ఆవుపేడయందు; ఉండుటన్‌= ఉండటాన్ని; విని ఉండుదున్‌= విని ఉన్నాను; దానికిన్‌= అట్టా 
ఉండటానికి; మూలము= మొదటి కారణం; ఎద్ది= ఏది; అగునొకో!= అయి ఉంటుందో కదా! 
తాత్సర్యం: వ్యాసుడు ఇట్టా చెప్పగా శుకుడు తృప్తి చెందాడు - అన్నమాట విని ధర్మరాజు 'ఆవుపేడలో లక్ష్మి 
ఉంటుందని నేను విన్నాను. దానికి కారణం ఏమిటో?” అని అడిగాడు. 


గో సంవాదము (సం.13-81-2) 


శ్రీ 
వ. అనుటయు గాంగేయుండు గో శ్రీ 


సంవాదం బను నితిహాసంబు విను; మయ్యర్థంబు దేటపడు' నని 

పలికి యిట్లనియె. 113 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; గాంగేయుండు= గంగ కొడుకు భీష్ముడు; గో శ్రీ సంవాదంబు= ఆవులకు, 
లక్ష్మికి అయిన సంభాషణ; అను ఇతిహాసంబు= అనే పూర్వగాథను; వినుము; ఆ+అర్థంబు= నీ వడిగిన ఆ విషయం; 
తేటపడును= స్పష్టం అవుతుంది; అని పలికి= అని చెప్పి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరాజు అట్లా అడుగగా భీష్ముడు “గో శ్రీ సంవాదం” అనే పూర్వగాథను వినుము. నిషవడిగిన 
విషయం చక్కగా తెలుస్తుంది' అని ఇట్లా చెప్పాడు. 
సీ, “సిరి ధేనువులలోని కరిగిన 'నెవ్వత?' । వని యవి యడిగిన నమ్మహాత్మ 

“శ్రీ నేను మీలో వసింపంగా వచ్చితి” । ననవుడు( 'జంచల వైన నిన్ను 

నొల్లము మాలోన నునుపంగా ననియె న । గ్లోవులు' దాని కద్దేవి వగచి 

“యేను బాసిన సర్వదానవకులము. గీ, డ్పడియెం బొందిన సురల్‌ ప్రభుత నొంది; 


364 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. రేను వచ్చుట గోరి కాదే తపంబు । లాచరింతురు; నన్నిట్టు లభిభవించు 
టుఅవె మీ? కన్న 'నధ్రువ మొల్ల మనుట | యభిభవమె? నీకు. బోలిన యచటి కరుగు.” 114 


ప్రతిపదార్థం: సిరి= లక్ష్మి; ధేనువులలోనికిన్‌= ఆవుల లోనికి; అరిగినన్‌= పోగా; అవి= ఆ ఆవులు; ఎవ్వతవు?= నీవు 
ఎవ్వరవు?; అని; అడిగినన్‌= అడుగగా; ఆ+మహాత్మ= దొడ్డబుద్దిగల ఆమె; ఏను= నేను; శ్రీన్‌= లక్ష్మిని; మీలోన్‌= మీలో; 
వసింప(గాన్‌= ఉండుటకు; వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అన్న వెంటనే; ఆ+గోవులు= ఆ ఆవులు; చంచలవు+ఐన 
నిన్నున్‌= చపలస్వభావం కల నిన్ను; మాలోనన్‌ ఉనుప(గాన్‌= మాలో ఉంచుకొనటానికి; ఒల్లము= ఇష్టపడము; అనియెన్‌= 
అన్నాయి; దానికిన్‌= ఆ విషయానికి; ఆ+దేవి= ఆ లక్ష్మీ దేవి; వగచి= దుఃఖపడి; ఏను= నేను; పాసినన్‌= వదలిపోగా; 
సర్వదానవ కులమున్‌= రాక్షసుల కులమంతా; కీడ్పడియెన్‌= చెడిపోయినది; పొందిన సురల్‌= నన్ను పొందిన దేవతలు; 
ప్రభుతన్‌= గొప్పతనాన్ని; ఒందిరి= పొందారు; ఏను= నేను; వచ్చుట= రావటాన్ని; కోరి కాదే= కోరియే కదా; తపంబులు= 
తపస్సులు; ఆచరింతురు= చేస్తారు; నన్నున్‌= అట్టి నన్ను; ఇట్టులు= ఈ విధంగా; అభిభవించుట= అవమానం చేయటం; 
మీకున్‌= మీకు; ఉజవె?= తగునా?; అన్నన్‌= అనగా; అధ్రువము= చంచలమైన దానిని; ఒల్లము= ఇష్టపడటం; అనుట= 
అనటం; అభిభవమె?= అవమానమవుతుందా; నీకున్‌= నీకు; పోలిన అచటికిన్‌= ఇష్టమైన చోటికి; అరుగు= వెళ్ళుము. 


తాత్సర్యం: ఒకప్పుడు లక్ష్మి గోవుల మందలోనికి వెళ్ళింది. ఆవులు 'నీ వెవరవు? అని అడిగాయి. ఆమె 'నేను 
లక్ష్మిని; మీతో కలిసి ఉందామని వచ్చాను” అన్నది. అప్పు డవి “నివు చంచలస్వభావం కలదానవు కనుక మాలో 
ఉంచుకొనటానికి ఇష్టపడం” అని చెప్పాయి. దానికి ఆమె దుఃఖపడి 'నేను వదలిపోతే రాక్షసులంతా చెడిపోయారు. 
నేను చేరటంవలన దేవతలు ప్రభుత్వం పొందారు. నా రాకను కోరేకదా మనుజులంతా తపస్సులు చేస్తారు. 
అట్టి న న్నిట్లా అవమానించటం తగునా? అని అడిగింది. అప్పుడవి “స్థిరత్వం లేని దానిని మేమిషపడం అనటం 

యు లా (2) © 
అవమానమా? నీకు తోచిన చోటికి వెళ్ళుము” అన్నాయి. 


విశేషం: లక్ష్మికి చంచల, చపల అనే పేర్లు ఉన్నాయి. “సిరి దా వచ్చిన వచ్చును. సలలితముగ నారికేళ సలిలము భంగిన్‌; 
సిరి దా. బోయిన బోవును, గరిమింగిన వెలగపండు కరణిని సుమతి.” అని సూక్తి, 
క. అని గోవులు పలికిన సిరి । విని 'మీచే నిట్లు పరిభవింపంగంబడి యే. 

జనిన నను నెవ్వరును గై । కొనరు; శరణ మగుండు వేండికొనియెద మిమ్మున్‌. 115 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; గోవులు= ఆవులు; పలికినన్‌= పలుకగా; విని; సిరి= లక్ష్మి; మీచేన్‌= మీచేత; ఇట్టు= 
ఈ విధంగా; పరిభవింప(గన్‌+పడి= అవమానం పొంది; ఏన్‌= నేను; చనినన్‌= పోతే; ననున్‌= నన్ను; ఎవ్వరును= ఎవరుకూడా; 
కైకొనరు= ఆదరించరు; మిమ్మున్‌= మిమ్ములను; వేండికొనియెదన్‌= ప్రార్థిస్తాను; శరణము+అగుండు= ఆశ్రయం ఇవ్వండి. 


తాత్పర్యం: అని ఆవులంటే లక్ష్మీదేవి విని 'మీరిట్లా నన్ను అవమానిస్తే నేను ఎక్కడికి వెళ్ళినా నన్నెవరూ తీసికొనరు. 
మిమ్ములను వేడుకొంటున్నాను నాకు ఆశయం ఇవ్వండి" అన్నది. 


తే. మీ సమీపంబునం దున్మి మేలు; దాని । నిండు నా 'కని యడిగిన నెంత యేని 
నాదరంబున నగ్గోవు లంతవట్టు( గూడి యిట్లను లక్షి కి గురువరేణ్య! 116 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 365 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురుశ్రేష్ణుడా!; మీ సమీపంబునందున్‌= మీ దగ్గర; ఉన్కి= ఉండటం; మేలు= శుభం; 
దానిన్‌=అట్టా ఉండటాన్ని; నాకున్‌= నాకు; ఇండు= అనుగ్రహించండి; అని అడిగినన్‌= అని అడిగితే; ఎంతయేనిన్‌= ఎంతో; 
ఆదరంబునన్‌= (ప్రీతితో; ఆ+గోవులు= ఆ ఆవులు; అంతుపట్టున్‌= అన్నీ; కూడి= కలిసి; లక్ష్మికిన్‌= లక్ష్మీదేవితో; ఇట్టు= 
ఈ విధంగా; అనున్‌= అన్నాయి. 

తాత్పర్యం: మీదగ్గర ఉండటం మేలు. నాకది అనుగ్రహించండి అని అడిగితే ఆ గోవులన్నీ ఒక్క అభిప్రాయంతో 
ఎంతో ఆదరంతో లక్ష్మీదేవితో ఇట్లా అన్నాయి. 


క. 'మా మూత్ర పురీషంబులు । భామా! వేదంబు లెజుంగు6 బావనములు నీ 

వీ మేలి వస్తువుల బ్రియ | ధామమ వై యుండు మింపు దలకొన మాకున్‌. 117 
ప్రతిపదార్థం: భామా!= ఓ ఇంతీ!; మా మూత్ర పురీషంబులు= మా మూత్రం, మలం అనేవి; పావనములు= పవిత్రమైనవి; 
వేదంబులు= వేదాలు; ఎయుంగున్‌= (ఈ సంగతిని) తెలిసికొన్నాయి; నీవు; ఈ మేలి వస్తువులన్‌= ఈ గొప్ప వస్తువులందు; 
ప్రియధామమవు+ఐ= ప్రియమైన నివాసం కలదానవై; మాకున్‌= మాకు; ఇంపు= (పీతి; తలకొనన్‌= కలిగే విధంగా; ఉండుము. 
తాత్పర్యం: “లక్ష్మీ! మా మల మూత్రాలు పరమ పవిత్రాలని వేదాలకు తెలుసు. నీవు ఈ గొప్ప వస్తువులలో 
మాకు ప్రీతి కలిగే విధంగా మంచి నివాసం కలదానవై ఉండుము.” 


విశేషం: 'మా మూత్ర పురీషములు పానవములు” అనే వాక్య గర్భంలో 'వేదంబు లెజుంగు" అనే వాక్యాంతరం ఉండటం ఒక 
విశేషం. అట్లాంటి వాక్యనిర్మాణంవలన చెప్పదలచిన అంశానికి ఒక దార్‌ఢ్యం ఏర్పడటం వ్యవహారంలో మనం చూస్తాం. 


తే. అనుటయును సిరి 'నాదు పుణ్యమునం జేసి । కంటి. బడయంగ మీ యనుగ్రహము' ననుచు 
నట్లు వసియించె నిది గోమయ ప్రభావ । మూల మిట్టిది గోవు నమోఘ మహిమ. 118 


ప్రతిపదార్థం: అనుటయును= అని పలుకగా; సిరి= లక్ష్మి; నాదు పుణ్యమునన్‌ చేసి= నా పుణ్యంవలన; మీ అను[గ్రహమున్‌= 
మీ దయను; పడయంగన్‌= పొందగా; కంటిన్‌= కన్నాను; అనుచున్‌= అంటూ; అట్టు= ఆ విధంగా; వసియించెన్‌= ఉన్నది; 
ఇది; గోమయ (ప్రభావ మూలము= ఆవుపేడ గొప్పతనానికి మొదటి కారణం; గోవు+అమోఘ మహిమ= ఆవుయొక్క చెడని 
మహిమ; ఇట్టి+అది= ఇటువంటిది. 


తాత్సర్యం: ఆవులు ఆ విధంగా చెప్పగా లక్ష్మి 'నా పుణ్యంచేత మీదయ పొందగలిగాను' అంటూ వాటి 
మలమూ(తాదులయందు నివసించింది. ఇది ఆవుపేడ గొప్పతానికి మొదలు. ఆవుల చెడని మహిమ ఇటువంటిది. 


వ. మటథియు నొక్క విశేషంబు సెప్పెద నాకర్ణింపుము. 119 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; ఒక్క విశేషంబు= ఒక అసాధారణ విషయాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్షింపుము= 
శ్రద్దతో వినుము. 


తాత్సర్యం: ఇంకా ఒక గొప్ప విషయం చెప్పుతాను ఏనుము. 


366 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. సురభి తపము సేయ సరసిజాసనుండు ప్ర । త్యక్షమై 'మనోరథంబు సెప్పు 
మిచ్చు కౌతుకమున వచ్చితి” ననవుడు । నిట్టు లనియె నది మహీశవర్య! 120 


ప్రతిపదార్థం: మహీ+ఈశవర్య!= రాజవరేణ్యా!; సురభి= కామధేనువు; తపము+చేయన్‌= తపస్సు చేయగా; సరసిజ+ 
ఆసనుండు= పద్మం ఆసనంగా గల (బ్రహ్మ; ప్రత్యక్షము+ఐ= కన్నుల కగపడి; మనస్‌+రథంబు= కోరిక; చెప్పుము= తెలియ 
జేయుము; ఇచ్చుకౌతుకమునన్‌= ఇచ్చే వేడుకతో; వచ్చితిన్‌= వచ్చాను; అనవుడున్‌= అనగా; అది= ఆ కామధేనువు; 
ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: రాజా! కామధేనువు తపస్సు చేస్తే బ్రహ్మ కానవచ్చి 'నీ కోరిక ఏమిటో చెప్పుము; ఇచ్చే వేడుకతో 
వచ్చాను” - అంటే అది ఇట్లా అన్నది. 


విశేషం: ఇచ్చు కౌతుకముని అనటం కామధేనువుకు వరమివ్వ గలగటం (బ్రహ్మదేవునంతటి వాడికి కూడా (ప్రమోద కారణం 
అన్న సంగతిని సూచిస్తుంది. 


క. “మీ రిట్లు ప్రసన్నమతిన్‌ | గారవమున వచ్చినంతకంటెను మే లేం 
గోరంగ వలయునట్టిది | కారుణిక ప్రథమగణ్య! కలదే నాకున్‌? 121 


ప్రతిపదార్థం: కారుణిక ప్రథమగణ్య!= దయగల వారిలో మొదట ఎన్నదగిన మహాత్మా! మీరు= తమరు; ఇట్టు= ఈ 
విధంగా; ప్రసన్నమతిన్‌=కలత లేని బుద్దితో; గారవమునన్‌= నా మీది మన్ననతో; వచ్చిన+అంతకంటెను= వచ్చినదానికంటె; 
ఏన్‌= నేను; కోరంగన్‌ వలయు+అట్టి+అది= కోరదగినదైన; మేలు= శుభము; నాకున్‌= నాకు; కలదే?= ఉన్నదా? 


తాత్పర్యం: గొప్పదయగల మహాత్మా! మీరు ఈ విధంగా స్వచ్చమైన బుద్దితో మన్ననతో రావటం కంటె నేను 
కోరదగిన శుభం మరొకటి ఉన్నదా? 


విశేషం: కారుణిక ప్రథమగణ్య! అన్న సంబోధన (బ్రహ్మదేవుడి వాత్సల్యాతిశయాన్నీ, సురభి ఆనందాతిశయాన్నీ సూచిస్తుంది. 


వ. అనిన నత్యంత సంతుష్ట స్వాంతుండై సురజ్యేష్టుండు సురభిం జూచి 'సురలోకాది దివ్య లోకంబుల కెల్లను 


గోలోకంబు మీ(దుగా వరం బిత్తుంగాకి యని తలంచి యవ్విశేషంబు మున్న తనవలన సిద్దంబగుట సంస్మృతి 


గోచరం బగుటయు. 122 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; సురజ్యేష్టుండు= దేవతలకెల్ల పెద్ద అయిన (బ్రహ్మ; అత్యంత సంతుష్ట స్వాంతుండు+ఐ= 
మిక్కిలి తృప్తి పొందిన మనస్సు కలవాడై; సురభిన్‌= కామధేనువును; చూచి; సురలోక+ఆది దివ్యలోకంబులకున్‌= దేవతలలోకం 
మొదలైన దివ్యలోకాలకు; ఎల్లను= అన్నింటికంటె; గోలోకంబు= గోవుల లోకం; మీందు= పై నుండేది; కాన్‌= అయ్యేటట్టుగా; 
వరంబున్‌= వరాన్ని; ఇత్తున్‌ కాక= ఇస్తాను; అని; తలంచి= భావనచేసి; ఆ+విశేషంబు= ఆ గొప్పతనం; మున్ను+అ= ఇంతకు 
ముందే; తనవలనన్‌= తనచేత; సిద్దంబు+అగుట= ఏర్పడింది కావటం; సంస్మృతి గోచరంబు= స్మరణకు తోచటం; 
అగుటయున్‌= కాగా. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 367 


తాత్సర్యం: ఆ మాటకు పరమానందం పొంది బ్రహ్మ సురభిని చూచి దేవలోకం మొదలైన ఊర్ష్యలోకాల కన్నింటికీ 
గోలోకంపైన ఉండేదిగా వరమిస్తాను అనుకొని, ఆ విషయం ఇంతకుముందే తనచేత ఏర్పడి ఉండటం గుర్తుకు 


రాగా. 


విశేషం: భూలోకము, భువర్గోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనేవి ఊర్ల్యలోకాలు. 'గోలోకంి 
ఈ అన్నింటికంటె పైగా నిలపటం (బ్రహ్మసంకల్పం. దీనివలన గోవు సర్వలోక పూజ్య అన్న మర్యాద ఏర్పడుతుంది. 
తే. గోవులకు మేలు సేయంగ గోరు నాదు । చిత్తమున మద్వరంబున సిద్దమైన 

తెటి(గ యొలసె దైవికమయి దీనిపెంప | యావహించెద నని యిచ్చె నవ్వరంబు. 123 
ప్రతిపదార్థం: గోవులకున్‌= ఆవులకు; మేలు= శుభం; చేయంగన్‌= చేయటానికి; కోరు= కోరుతున్న; నాదు చిత్తమునన్‌= 
నా మనస్సులో; మత్‌+వరంబునన్‌= నా భావనయందు; సిద్దము= ఏర్పడి ఉన్నది; ఐన తెజంగు+అ=అయిన విధమే; 


దైవికము+అయి= పరమాత్మ కూర్చ్పుగా; ఒలసెన్‌= కలిగింది; దీని పెంపు+అ= దీని గొప్పతనమే; ఆవహించెదన్‌= కలుగజేస్తాను; 
అని; ఆ+వరంబున్‌= ఆ వరాన్ని; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: గోవులకు శుభం కూర్చాలన్న కోరిక కల నా హృదయంలో నా వరానికి ఇంతకుముందే ఏర్పడి ఉన్న 
తీరు అనుకూలంగా అమరి ఉన్నది. ఈ మహిమనే కలుగజేస్తాను అని ఆ వరం ఇచ్చాడు. 


విశేషం: 'దైవికము” లోకాలన్నింటినీ సృష్టిచేసే మహామహిమగల (బ్రహ్మకూడా దైవికం అనుకొన్నాడంటే అతడికి కూడా ఒక 
నియామక శక్తి ఉన్నదన్న విషయం తెలియవస్తుంది. అదే పరమాత్మ. గోవులు సర్వలోకాలకు పూజ్యలు కావటం పరమాత్మ 
సంకల్పంగా ఈ పద్యం తెలియజేస్తున్నది. 
క. వనరుహ సంభవుం డత్తెజఖం । గునం దనలోకంబు కంటె గోలోకము స 

జ్ఞన వినుతచరిత! మీందై | యునికి వెలుంగంజేసి; నది మహోజ్వల మయ్యెన్‌.' 124 
ప్రతిపదార్థం: సత్‌+జన వినుతచరిత!= మంచివారు కొనియాడదగిన నడవడి కల ఓ ధర్మరాజా!) వనరుహ సంభవుండు= 
పద్మంలో పుట్టినవాడగు (బ్రహ్మ; ఆ+తెజంగునన్‌= ఆ విధంగా; గోలోకమున్‌= ఆవుల లోకాన్ని; తన లోకంబు కంటెన్‌= 


తనదైన సత్యలోకం కంటె; మీందయ+ఐ= పైదై; ఉనికి= ఉండటం; వెలుంగన్‌ చేసెన్‌= ప్రకాశింపజేశాడు; అది= ఆ గోలోకం; 
మహా+ఉజ్ఞ్యలము= గొప్ప తేజస్సు కలది; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: ధర్మరాజా! బ్రహ్మ ఆ విధంగా గోలోకం తన సత్యలోకంకంటె పైన ఉండి ప్రకాశించేదిగా చేశాడు. 
ఆ గోలోకం దీనివలన ఎంతో గొప్పతనం పొందింది.” 
వ. అని చెప్పి 125 
తాత్సర్యం: అట్టా చెప్పి. 
క. గోవిషయ వాక్యపఠన । శ్రావణ సంశ్రవణములు ధరావర యాయు 

శ్రీవిభవకీర్తి సుగతి స ।; మావహములు దత్పరుండ వగు మిక్కథలన్‌. 126 


368 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరావర!= రాజా! గో విషయ వాక్య పఠన (శ్రావణసంశవణములు= ఆవులకు సంబంధించిన మాటలు 
చదవటం; వినిపించటం, చక్కగా వినటం అనేవి; ఆయుః శ్రీ విభవ కీర్తి సుగతి సమావహములు= ఆయువునూ, సంపదనూ, 
ప్రభుత్వాన్నీ, కీర్తినీ, సద్గతినీ కలిగించేవి; ఈ+కథలన్‌= ఈ కథలయందు; తత్సరు(డవు+అగుము= (శ్రద్దకలవాడవగుము. 


తాత్సర్యం: ధర్మరాజా! గోవులకు సంబంధించిన వాక్యాలను చదవటం, వినిపించటం, వినటం అనేవి ఆయువునూ, 
సంపదనూ, అధికారాన్నీ, కీర్తినీ, మంచిగతినీ కలుగజేస్తాయి. కాబట్టి ఈ కథలందు (శ్రద్దను పెంపొందించుకొనుము. 


విశేషం: తాను చదవాలి. తాను పొందే మహా ప్రయోజనాన్ని ఇతరులకు అందించటంకొరకు చదవలేని వారికి వినిపించాలి. 
(శ్రావణం) తనకంటె గొప్పవారు మరికొన్ని గొప్ప విషయాలు చెపితే ఆసక్తితో వినాలి (సంశ్రవణం) ఇది భారతీయుల “సర్వే 
జనాః సుఖినో భవన్తు” అన్న భావానికి సంబంధించిన సంప్రదాయం. 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవుతో “మహాత్మా! గోవుల మాహాత్మ్యంబు దేటపడం బెక్కు భంగులం 
జెప్పి నన్నుం గృతార్జుం జేసితి; సర్వయజ్ఞంబులందును దాతవ్యం బత్యంతంబు సువర్ణంబని విందు; వేదంబులు 
'సువర్ణ దక్షిణేతి వై యని చెప్పెడు; భూమియు గోవులు. గాంచనంబును నీ విషయంబులైన దానంబులు 
నుత్తమంబు అని వేదవ్యాసు వచనంబు కలిమి నీవ చెప్పితి; సువర్ణ విశేషంబు వినవలతుం జెప్పవే యనుటయు 
నతం డతని కిట్లనియె. 127 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; కౌంతేయ+అ(గ్రజుండు= కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు; 
మహాత్మా!= దొడ్డబుద్దిగలవాడా!; గోవుల మాహాత్మ్య్యంబు= ఆవుల మహిమ; తేటపడన్‌= స్పష్టమయ్యే విధంగా; పెక్కు 
భంగులన్‌= పలువిధాలుగా; చెప్పి; నన్నున్‌= నన్ను; కృత+అర్జున్‌= నెరవేరిన ప్రయోజనం కలవాడినిగా; చేసితి= చేశావు; సర్వ 
యజ్ఞం బులందును= అన్ని యజ్ఞాలలో; దాతవ్యంబు= ఇవ్వదగినది; అత్యంతంబు= మిక్కిలి అయినది; సువర్లంబు= 
బంగారం; అని; విందున్‌= వింటూ ఉంటాను; వేదంబులు= వేదాలు; సువర్ల దక్షిణేతి వై = బంగారు కానుక కలదియే అని; 
చెప్పెడున్‌= చెపుతూ ఉంటాయి; భూమియున్‌= భూమీ; గోవులున్‌= ఆవులూ; కాంచనంబునున్‌= బంగారమూ; ఈ 
విషయంబులు+ఐన, దానంబులున్‌= వీటికి సంబంధించిన దానాలూ; ఉత్తమంబులు= మేలైనవి; అని; వేదవ్యాసు వచనంబు= 
వేదవ్యాసుడి పలుకు; కలిమి= ఉండటాన్ని; నీవు+అ= నీవే; చెప్పితి= చెప్పావు; సువర్ణ విశేషంబున్‌= బంగారం గొప్పతనాన్ని; 
వినవలతున్‌= వినగోరు తున్నాను; చెప్పవే= చెప్పుమా; అనుటయున్‌= అంటే; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ 
ధర్మరాజుకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: భీష్ముడిట్లా చెప్పగా విని ధర్మరాజు అతడితో “మహాత్మా! ఆవుల మహిమ చక్కగా తెలియవచ్చే 
విధంగా ఎన్నో తీరులతో చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. యజ్ఞాలన్నింటిలో మిక్కిలి (శ్రేష్టంగా ఇవ్వదగినది బంగారం 
అని వింటూ ఉంటాను. వేదాలు కూడా సువర్ల దక్షిణను కొనియాడుతూ ఉంటాయి. భూమి, ఆవులూ, బంగారమూ, 
వీటికి సంబంధించిన దానాలూ మిక్కిలి మేలైనవని వేదవ్యాసుడి మాట ఉన్నట్టుగా నిదే చెప్పావు. బంగారం 
గొప్పతనాన్ని వినాలని ఉన్నది. నాకు దయచేసి చెప్పుము. అంటే అతడి కతడు ఇట్లా అన్నాడు. 


విశేషం: కౌంతేయాగ్రజుండు - పెద్దకుమారుడికి తక్కిన వారికంటె ఎక్కువ బాధ్యత ఉంటుంది. శాస్త్రాలు మొదటి 
కొడుకును ధర్మసంతానం అనీ, తక్కిన వారిని కామసంతానం అనీ చెబుతున్నాయి. వేదాలూ, వేదవ్యాసుడు చెప్పినమాట 
పొల్గుపోవటానికి వీలులేదు. వాటిని అనాదరం చేయరాదు. కాబట్టి వినాలనే కోరిక ధర్మరాజుకు మిక్కుటంగా కలిగింది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 369 


భీష్ముడు ధర్మజునకు సునర్ల దాన మహిమాతిశయంబు సెప్పుట (సం.13-83-6) 


“ఈక 


శంతను నృపతి లోకాంతరగతుండైన విను తదీయశ్రాద్ద విధి యొనర్వం 
బూని గంగాద్వారమున కే(గి మా తల్లి | గంగ సాహాయ్యంబు గారవమున 
నాచరింపంగ. గ్రియాకలాపం బెల్ల | నడప బిండ ప్రదానంబు సమయ 


మగుటయు దర్భ విన్యాస మొనర్ప నం | దంగుళీయక కంకణాంగదముల. 


ఆ. గాంతమైన యొక్క కరము వొడమి యటి । చేయి సా'చుటయును జిత్త మద్దు 
తంబు బొంద దాని( దప్పక చూచి య । య్యధిపు బాహు వగుట యాత్మ నెటింగి. 128 


ప్రతిపదార్థం: శంతను నృపతి= శంతను మహారాజు; లోక+అంతర గతు(డు+ఐనన్‌= మరొక లోకం పొందినవాడు కాగా; 
తదీయ (శ్రాద్దవిధి= ఆయన (శ్రాద్దం పని; ఒనర్చన్‌= చేయటానికి; పూని= సంకల్పించి; గంగా ద్యారమునకున్‌= గంగ ఒడ్డుకు; 
ఏంగి= వెళ్ళి; మా తల్లి= మా అమ్మ; గంగ; సాహాయ్యంబున్‌= సాయాన్ని; గారవమునన్‌= ప్రేమతో; ఆచరింపంగన్‌= చేయగా; 
(క్రియాకలాపంబు= (శ్రాద్దపు పనుల సముదాయము; ఎల్లన్‌= అంతటినీ; నడపన్‌= చేయగా; పిండ ప్రదానంబు సమయము= 
పిండాలిచ్చే వేళ; అగుటయున్‌= కాగా; దర్భవిన్యాసము= దర్భలను ఉంచటం; ఒనర్చన్‌= చేస్తే; అందున్‌= ఆ (ప్రదేశంలో; 
అంగుళీయక కంకణ+అంగదములన్‌= ఉంగరాలు, చేతి వలయము, బాహుపురి అనే వాటితో; కాంతము= సుందరం; ఐన 
ఒక్క కరము= అయిన ఒక చేయి; పొడమి= కన్పట్టి; అజచేయి= అరచేయి; చాయటయును= చాపగా; చిత్తము= హృదయం; 
అద్భుతంబు+పొందన్‌= అబ్బురమందగా; దానిన్‌; తప్పక= కన్నార్పకుండా; చూచి= కనుగొని; ఆ+అధిపు బాహువు+అగుటన్‌= 
ఆ రాజు చేయి కావటాన్ని; ఆత్మన్‌= హృదయంలో; ఎజింగి= తెలిసికొని. 


తాత్సర్యం: మా తండ్రి శంతను మహారాజు చనిపోయినపుడు పరలోక (క్రియలు చేయటానికి గంగ ఒడ్డుకు వెళ్ళి 
మా అమ్మ (ప్రేమతో సాయం చేస్తూ ఉంటే ఆ (క్రియాకలాపమంతా చేస్తున్నప్పుడు పిండాలు పెట్టే సమయంలో 
ఉంగరాలూ, కంకణమూ, అంగదమూ అనే ఆభరణాలతో మనోహరమైన ఒక హస్తం కన్సట్టి అరచేయి చాచింది. 
అది చూచి ఆశ్చర్యపడి దానిని రెప్పలార్భకుండా చూచి అది ఆ రాజు చేయియే అని తెలిసికొని. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


నిశీేషం: లోకాంతరగతుడు - మరొక లోకానికి వెళ్ళినవాడు. చనిపోవుట అనే మాటలో ఇక్కడ నుండి బయలుదేరి మరొక 
చోటికి పోయాడనే అర్థం. భారతీయుల విశ్వాసానికి సంబంధించినది. (శ్రాద్దవిధి - (శ్రద్దతో చేసేపని శ్రాద్ధం - ఈ పదం 
చనిపోయినవారి ఉత్తమ గతిని కోరి చేసే ప్రక్రియ అనే అర్థంలో రూఢి పొందింది. పిండ (ప్రదానంబు - (శ్రాద్దంలో ఇది ఒక 
అంగం. చనిపోయిన వారిని మొదలు పెట్టి మూడు తరాల వరకు ఉన్న వారికి మూడు అన్నపుముద్దలు దర్భల మీద ఒక 
క్రమంతో ఉంచుతారు. - అంటే చనిపోయిన వ్యక్తికీ (చనిపోయి ఉంటే) అతడి తండ్రికీ, అట్లాగే అతడి తండ్రికీ - అన్నమాట. 
అట్టాగే తల్లి అయితే తల్లికీ, ఆమె అత్తగారికీ, ఆమె అత్తగారికీ - వీరిలో ఎవరైనా (బ్రదికి ఉంటే వారికి పిండం పెట్టరాదు. 
వీరికి క్రమంగా వసు రుద్ర ఆదిత్య రూపాలని వ్యవహారం. 


క. జనకుండు వేడుక జే సాం; చిన యంతన సంతసిల్లి చేతం బిండం 
బనుమానింపక యేం బె । ట్టిన శాస్త్రవిధాన గతి ఘటింపమి వచ్చున్‌. 129 


370 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జనకుండు = తండ్రి; వేడుకన్‌= కోరికతో; చే= చేయి; చాంచిన+అంతన= చాచినంతనే; సంతసిల్లి= మురిసి 
పోయి; ఏన్‌= నేను; చేతన్‌= చేతిలో; పిండంబు= పిండాన్ని; అనుమానింపక= అనుమానం పొందక; పెట్టినన్‌= పెట్టితే; 
శాస్త్ర విధాన గతి= శాస్త్రం విధించిన తీరు; ఘటింపమి= కుదరకపోవటం; వచ్చున్‌= వస్తుంది. 


తాత్సర్యం: తండ్రి వేడుకపడి చేయి చాచాడు. నేను మురిసిపోయి అనుమానించకుండా చేతిలో పిండం పెట్టితే 

శాస్త్రం ఒప్పుకోని స్థితి కలుగుతుంది. 

విశేషం: (శ్రాద్ధం శాస్త్రాన్ననుసరించి పెట్టాలి. అనుమానాలతో శాస్త్ర ప్రమాణాన్ని పట్టించుకొనకుండా, శాస్త్ర పద్దతికి విరుద్దంగా 
చేస్తే వ్యర్థం అవుతుంది. అప్పుడది (శ్రాద్ధమే కానిదవుతుంది. 


తే. పితృకరంబున( బిండంబు పెట్టు మనదు । శాస్త్ర మంచిత మగు కుశాస్తరణమునన 
పెట్టం జెప్పు; నట్లగుట 'నేం బెట్టం జేత' । నని మనంబున. దలంచి వచనము సేసి. 130 


ప్రతిపదార్థం: శాస్త్రము; పిండంబు= పిండాన్ని; పితృకరంబునన్‌= తండ్రి చేతిలో; పెట్టుము= పెట్టు; అనదు= అని 
చెప్పలేదు; అంచితము+అగు= చక్కనిదైన; కుశ+ఆస్తరణమునన్‌+అ= దర్భల పరపుపైనే; పెట్టన్‌= పెట్టటాన్ని; చెప్పున్‌= 
విధించింది; అట్టు+ అగుటన్‌= కాబట్టి; నేన్‌= నేను; చేతన్‌= చేతిలో; పెట్టన్‌= పెట్టను; అని; మనంబునన్‌= హృదయంలో; 
తలంచి= భావించి; వచనము+చేసి= ఆ మాటనే పలికి. 


తాత్పర్యం: శాస్త్రం పిండాన్ని తండ్రిచేతిలో పెట్టామని చెప్పదు. చక్కని దర్భలు పరచిన చోటనే ఉంచాలని 
చెప్పుతున్నది. కాబట్టి చేతిలో పెట్టను అని నిశ్చయించుకొని ఆ మాటనే పలికి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: ఇక్కడ పితృ శబ్దానికి కేవలం తండ్రి అని అర్థం కాదు. ఎవరి నుద్దేశించి (శ్రాద్ధం పెడుతున్నారో వారు అని అర్థం. 

౮౧ థ ం యలు థ 
వారిని పితృదేవతలు అంటారు. ఆస్తరణం పరచిన చోటు, వచనముచేసి సాధారణంగా వైదిక ప్రక్రియలో చేయబోయే పనిని 
మనసులో భావన చేయాలి. మాటతో చెప్పాలి. క్రియ చేయాలి. దానినే (త్రికరణశుద్ది అంటారు. 


క. అమలంబగు కుశసంస్తర | ణమునం బిండంబు వెట్టినం దోచిన హ 

స్త మదృశ్యమయ్యె; మత్పితృ । సమితి ముదము మోములం దెస6గ6 బొడ సూపెన్‌. 131 
ప్రతిపదార్థం: అమలంబు+అగు= పరిశుద్దమైన; కుశసంస్తరణమునన్‌= దర్భలు పరచినచోట; పిండంబు= పిండాన్ని; పెట్టినన్‌= 
పెట్టగా; తోచిన హస్తము= కన్పట్టిన చేయి; అదృశ్యము+అయ్యెన్‌= కనపడకుండా పోయింది; ముదము= ఎక్కువ అయిన 
ఆనందం; మోములన్‌= మొగాలలో; ఎసంగన్‌= వ్యాప్తిచెందగా; మత్‌ పితృ సమితి= నా పితృదేవతల సముదాయం; పొడ+చూపెన్‌= 
కన్పట్టింది. 
తాత్పర్యం: పరిశుద్దమైన దర్భలు పరచినచోటనే పిండం పెట్టాను. అప్పుడు కనపడిన చేయి అదృశ్యమైపోయింది. 
సంతోషంతో విప్పారిన ముఖాలతో మా పితృదేవతలు నా ముందు సాక్షాత్కరించారు. 


నిశీషం: ధర్మాత్ములు శాస్త్రమార్గాన్ని అవలంబించటమే ఇష్టపడతారు. చేయి చాచటం ఇక్కడ పరీక్షగా మనం భావించాలి. 
అందులో భీష్ముడు కృతార్ణుడయ్యాడు. ఆనందం తొణికిసలాడుతున్న ముఖాలతో పితృసమితి ముఖ్యంగా తండ్రి, తాత, 
ముత్తాత కనిపించారు. అమలంబు ఏ దోషమూ లేనిదిగా దర్చాసనాన్నీ, తక్కిన వారినీ చూచుకొనటం 'శ్రాద్దం'లో ఒక 


సూక్ష్మాంశం. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 371 


క. పొడసూపి ధర్మమార్గం | బెడపక 'నీ విట్లు పెండ మిడుటకు హర్షం 

బడరిన( జనుదెంచితి మె । కుడు తృప్తిం బొందితిమి ప్రగుణ్యచరిత్రా!' 132 
ప్రతిపదార్థం: పొడ+చూపి= కనిపించి; ప్రగుణ్య చరిత్రా!= మిక్కిలిగా మన్నించదగిన నడవడి కలవాడా!; నీవు; ధర్మమార్గంబు= 
ధర్మపద్దతిని; ఎడపక= చెడగొట్టక; ఇట్టు= ఈ విధంగా; పిండము= పిండాన్ని; ఇడుటకున్‌= ఇవ్వటంవలన; హర్షంబు= 
సంతోషం; అడరినన్‌= మిక్కుటంగా కలుగగా; చనుదెంచితిమి= వచ్చాము; ఎక్కుడు తృప్తిన్‌ = చాలా ఎక్కుడైన తృప్తిని; 
పొందితిమి= పొందాము. 
తాత్సర్యం: అట్లా కనిపించి ఆ పితృదేవతలు ఇట్లా అన్నారు. 'ఎంతో మన్నింపదగిన (ప్రవర్తనగల ఓ రాజా! నీవు 
ధర్మమార్లాన్న చెరపకుండా పిండం పెట్టావు కనుక మాకు పరమానందం కలిగింది. వచ్చాము ఎక్కువ తృప్తిని 
పొందాము.” 


విశేషం: 'ప్రగుణ్య చరిత్రా! గుణింపదగినది గుణ్యము - గుణించటమంటే అధికం చేయటం. ‘ఎక్కువగా మన్నించదగిన' 
అని తాత్సర్యం. 


వ. అని పలికి వెండియు. 133 
ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; పలికి= మాటాడి; వెండియున్‌= మరలా. 
తాత్సర్యం: వా రిట్లా పలికి ఇంకా (ఇట్లా అన్నారు.) 


క. “భూమికి గోవులకునునై | హేమమిడుట యస్మదీయ హితమును దేవ 
స్తోమ ప్రియముం బావన । తా మహనీయంబు( జుమ్ము ధర్మవిధిజ్ఞా! 134 


ప్రతిపదార్థం: ధర్మవిధిజ్ఞా!= ధర్మవిధులను చక్కగా తెలిసినవాడా!; భూమికిన్‌= భూమికొరకు; గోవులకునున్‌+ఐ= ఆవులకొరకూ; 
హేమము= బంగారాన్ని; ఇడుట= ఇవ్వటం; అస్మదీయ హితమును= మాకు మేలొనరించేదీ; దేవ స్తోమ ప్రియమున్‌= దేవతల 
సముదాయానికి ప్రియమైనదీ; పావనతా మహనీయంబున్‌= పవిత్రతతో గొప్పదైనదీ; చుమ్ము= సుమా! 


తాత్సర్యం: 'ధర్మక్రియలు చక్కగా తెలిసిన ఓ భీష్మా! భూమికి గోవులకు బదులుగా నీవు సువర్లమును ఇవ్వడం 
మాకెంతో మేలు కూర్చేదీ, దేవతలకు ప్రీతిని కూర్చేదీ, పవిత్రతతో గొప్పదైనదీ అయిన పని సుమా! 


విశేషం: దానాలలో భూదానమూ, గోదానమూ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సాధారణంగా ఆయా సందర్భాలలో వాటినే దానం 
చేయాలి. గతి లేకపోతే ప్రత్యామ్నాయాలు - బదులుగా చేసేవి ఉంటాయి. కానీ సువర్షదానం గతిలేనప్పుడు చేసేది కాదు. 
దాన మహిమను ఇనుమడింప జేసేది అని ఈ పద్యభావం. పితృదేవతలు, స్వర్గలోక వాసులైన దేవతలకంటె కొంచెం తక్కువ 
స్థాయివారు. వీరి నుద్దేశించి ఇచ్చే సువర్లదానం పై స్థాయివారికి కూడా ప్రీతి కలిగించిందంటే దాని మహిమ ఎంతటిదో 


a 


ఊహించాలి. భూమికిన్‌, గోవులకును ఇక్కడ షష్టి దానికి బదులు అనే అర్జాన్నిస్తుంది. 


క. పావనము సువర్ణము వం । శావలికిం దనకు నిర్మలాత్మత నిచ్చున్‌; 
నీ వది యెటి(గి సకలయ । జ్ఞావసరములను సువర్ణ యాజివ యగుమీ! 135 


372 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పావనము= పవిత్రమైన; సువర్లము= బంగారం; వంశ+ఆవలికిన్‌= వంశాల వరుసకూ; తనకున్‌= తనకూ; 
నిర్మల+ఆత్మతన్‌= దోషం లేని బుద్దిని; ఇచ్చున్‌= ఇస్తుంది; నీవు; అది= ఆ విషయాన్ని; ఎజింగి= తెలిసికొని; సకల 
యజ్ఞ+అవసరములన్‌= అన్ని యజ్ఞాల సమయాలలో; సువర్ల యాజివి+అ= బంగారు దక్షిణలతో యజ్ఞం చేసేవాడవు; 
అగుమీ= కమ్ము. 


తాత్సర్యం: సువర్లం పరమ పవిత్రమైనది. అది ఇచ్చిన వాడినే కాదు తరతరాలుగా ఉన్న వంశంవారందరికీ 
కల్మషంలేని బుద్దినిస్తుంది. నీ వది తెలిసికొని అన్ని యజ్ఞాలలో సువర్ణదానం చేస్తూ ఉండుము. 


విశేషం: సువర్షం సృష్టిలో అందరికీ అపేక్షించదగిన వస్తువు. అట్టిదానిని దానం చేయటమంటే మమకారదోషాన్ని 
చంపుకొనటమన్నమాట. అన్ని అనర్జాలకూ మూలకారణమైన మమకారాన్ని చంపుకొనటానికి అవకాశం ఇస్తున్నది. కాబట్టి 
దానివలన నిర్మలాత్మత సిదిస్తుంది. 
డా 

క. అని చెప్పి చనిన నాదగు | మనము సువర్ణ ప్రదాన మహిమ కలయ. ద 

ద్వినుతా నుష్టానపర । త్వ నిరూఢుండ నైతి నేను ధర్మతనూజా!' 136 
ప్రతిపదార్థం: ధర్మతనూజా!= ధర్మనందనా!; అని చెప్పి= ఇట్టా చెప్పి (పితృదేవతలు) చనినన్‌= వెళ్ళగా; నాది+అగు 
మనము= నా హృదయం; సువర్ల ప్రదాన మహిమకున్‌= బంగారం గొప్పగా దానం చేయటంలోని గొప్పతనానికి; ఎలయన్‌= 
ఆసక్తిపడగా; ఏను= నేను; తద్‌+వినుత+అనుష్టాన పరత్వ నిరూఢుండను= మేలైన ఆచరణలో (శ్రద్ద కలవానితనమునందు 
గట్టిగా నిలుకడ కలవాడిని; ఐతిన్‌= అయ్యాను. 
తాత్సర్యం: ధర్మనందనా! నా పితృదేవతలు ఇట్టా బోధించి వెళ్ళిన తరువాత నా హృదయం సువర్లదానం 
విషయంలో ఆరాటపడసాగింది. దానిని నిశ్చలబుద్దితో చేసే దీక్ష కలవాడ నయ్యాను. 


విశేషం: పెద్దలు చెప్పిన గొప్ప విషయాన్ని ధర్మబుద్ధి కలవాడు (శద్దాసక్తులతో ఆచరించాలి అనేది ఇందులో ధ్వని. 


వ. అని పలికి యా భూవల్లభునితో భీష్ముండు వెండియు నిట్లను 'నిది యేను గనినది సువర్ణదాన మహిమ; 
మథియును వినినదియుం గల దాకర్ణింపుము. 137 
ప్రతిపదార్థం: అని; పలికి= మాటాడి; భీష్ముండు= భీష్ముడు; ఆ+భూవల్లభునితోన్‌= ఆ రాజుతో; వెండియున్‌= ఇంకా; 
ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; ఇది= ఈ సంగతి; నేను= నేను; కనినది= చూచింది; సువర్ల దానమహిమ= 
బంగారాన్ని దానం చేయటంలోని గొప్పతనం; మజియును= ఇంకా; వినినదియున్‌= విన్నది కూడా; కలదు= ఉన్నది, 
ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: ఇట్టా చెప్పి భీష్ము డా రాజుతో ఇంకా ఇట్లా అన్నాడు. “ఇది నేను చూచిన విషయం. సువర్ల దాన 
మహిమ ఇంకా విన్నది ఉన్నది. వినుము. 
సీ, పరశురాముడు గిన్క నిరువది యొక్క మా | అదయు(డై రాజుల వెదకి వెదకి 
వధియించి, కృపపుట్టి వాజిమేధంబు ప్రా । యశ్చిత్తముగ జేసి, యంత. దనివి 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 373 


సనక వసిష్టాది మునివరేణ్యుల( గూర్చి । “కల్మష పంకంబు గడిగి పురుషు 
నత్యంత విమలు( జేయంగ నెయ్యది యోపు? ననిన వసిష్టుం డిట్లనియె నతని 


ఆ. 'కనఘ! విను సువర్ణ మగ్నిమయంబు దే | వతలు నగ్నిమయత నతిశయిల్లు 
వారు గావునను సువర్ణదానంబు దే । వతల నీగి యట్ల శ్రుతులు సెప్పు. 138 


ప్రతిపదార్థం: పరశురాముండు; కిన్కన్‌= కోపంతో; అదయు(డు+ఐ= దయమాలినవాడై; రాజులన్‌= రాజులను; ఇరువది+ఒక్క 
మాణు= ఇరవై ఒక్కమార్జు; వెదకి వెదకి= బాగా వెదకి; వధియించి= చంపి; కృప+పుట్టి= దయకలిగి; వాజిమేధంబు= అశ్వమేధ 
యాగాన్ని; ప్రాయళ్ళిత్తముగన్‌= పాపం పోవటానికి చేసే కర్మ విశేషంగా; చేసి= ఆచరించి; అంతన్‌= ఆ మా(త్రంతో; తనివి+ 
చనక= తృప్తి పొందక; వసిష్ట+అది మునివరేణ్యులన్‌= వసిష్టుడు మొదలైన మహర్షి శ్రేష్టులను; కూర్చి= సమావేశపరచి; కల్మష 
పంకంబున్‌= పాపమనే బురదను; కడిగి; పురుషున్‌= మానవుడిని; అత్యంత విమలున్‌= మిక్కిలి పరిశుద్దుడినిగా, చేయంగన్‌= 
చేయటానికి; ఏ+అది= ఏది; ఓపున్‌= చాలును; అనినన్‌= అంటే; వసిష్టుండు= వసిష్ట మహర్షి; అతనికిన్‌= ఆ పరశురాముడికి; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అనఘ!= పుణ్యాత్ముడా!; విను= వినుము; సువర్లము= బంగారము; అన్నిమయంబు= 
అగ్నితో నిండింది; దేవతలును= దేవతలు కూడా; అగ్నిమయతన్‌= అగ్నియే స్వరూపంగా ఉండటంతో; అతిశయిల్టువారు= 
గొప్పతనం పొంది ఉండేవారు; కావునన్‌= కనుక; సువర్లదానంబు= బంగారం దానం చేయటం; దేవతలన్‌= దేవతలను; 
ఈగి= ఇవ్వటం; అట్టు+అ= ఆ విధంగానే; (శుతులు= వేదాలు; చెప్పున్‌= చెపుతాయి. 


తాత్సర్యం: పరశురాముడు కోపంతో రాజులను ఇరువది ఒక్కసార్లు వెదకి వెదకి చంపాడు. చివరకు జాలి పుట్టింది. 
ప్రాయశ్చిత్తంగా అశ్వమేధయాగం చేశాడు. అయినా తృప్తి కలగలేదు. వసిష్టుడు మొదలైన మహర్షుల నందరినీ 
సమావేశపరచి 'అయ్యలారా! పాపపు బురదను కడిగివేసి పురుషుడిని మిక్కిలి పరిశుద్దుడినిగా చేయగలది ఏది?” 
అని అడిగాడు. వసిష్టుడు - “ఓ పుణ్యాత్ముడా! బంగారం అగ్నిమయం. దేవతలూ అగ్ని స్వరూపులే కనుక 
బంగారాన్ని దానమిస్తే దేవతల నిచ్చినట్టే. వేదాలు కూడా ఇట్లాగే చెప్పుతున్నాయి. 


విశేషం: 'వెదకి వెదకి” ఎవ్వరినీ వదలరాదన్న కసితో కూడిన పట్టుదలను ఈ పదం వ్యక్తం చేస్తుంది. 'మునివరేణ్యులన్‌' 
తపశ్శక్తి చేత మహా విషయాలను దర్శించిన వారిని. అట్టివారే ఇటువంటి నిర్ణయాలు చేయగలరు. అన్నిమయత నతిశయిల్లు 
- అగ్ని సర్వాన్ని కాల్చివేస్తుంది. కనుక పాపాలను కూడా నామరూపాలు లేకుండా చేస్తుందని భావం. దేవతలు” పుణ్యపాపాల 
అంటు సొంటులు లేనివారు. కేవలం పుణ్యఫలం అనుభవించేవారు; (శ్రుతులు సెప్పు - శబ్ద ప్రమాణం కనుక సందేహించరానిదని 
వ్యంగ్యం. 
తే. కావున సువర్ణ మసదృశ । పావనతాస్పదము; దాని భక్తిమెయిన్‌ వి 
న వాయి 

ప్రావలి కిచ్చిన యతనికి. బావనతం గొజంత గలదె పావనమూర్తీ! 139 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; పావనమూర్తీ!= పవిత్ర స్వరూపం కలవాడా!; సువర్షము= బంగారం; అసదృశ పావనతా+ 


ఆస్సదము= సాటిలేని పవిత్రతకు చోటు; దానిన్‌= ఆ సువర్గాన్ని; భక్తిమెయిన్‌= భక్తితో; విప్ర+ఆవలికిన్‌= విప్రుల సముదాయానికి; 
ఇచ్చిన+అతనికిన్‌= ఇచ్చినవాడికి; పావనతన్‌= పవిత్రత విషయంలో; కొణంత= లోటు; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: ఓ పవిత్రమూర్తీ! బంగారం ఆ విధంగా పవిత్రతకు నిలయమైనది. దానిని భక్తితో వేదవిద్యలో 
ఆరితేరిన వారికి ఇచ్చేవాడికి పవిత్రత విషయంలో లోపం ఉంటుందా? 


374 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పద్యంలో పావనశబ్దం మూడు పర్యాయాలు ఆవృత్తమై కలిగే పవిత్రతయొక్క మహిమను నొక్కి చెప్పుతున్నది. 
ఇందులో విప్రశబ్దాన్ని వాడటం ప్రత్యేకంగా గుర్తించదగింది. “విద్యయా యాతి విప్రత్వమ్‌” విద్యచేత విప్రత్వాన్ని పొందుతాడని 
పెద్దలమాట. విద్య అంటే ముక్తి నిచ్చే జ్ఞాన విద్యయే. 


క్రిందటి పద్యంలో అనఘ! అనే సంబోధనా, ఆ పద్యంలోని పావనమూర్తీ! అనే సంబోధనా గుర్తించదగినవి. నిజానికి 
నీ పాపం అశ్వమేధయాగంతోనే నశించింది. నీవు పుణ్యాత్ముడవే. పవిత్రుడవే. అయినా నీ బెంగ పోవటానికి ఉపాయం 
చెప్పుతున్నాం అనే తాత్పర్యాన్ని ఈ సంబోధనలు వ్యంజింపచేస్తాయి. 


భక్తి మెయిన్‌ - అనేది శ్రద్దా విషయకంగా తీసికొనదగిన జాగ్రత్తను గూర్చి హెచ్చరిస్తుంది. 


వసిష్టుడు పరశురానమునకు( జెప్పిన సువర్ల నుహిముము (సం.13-83-40) 


వ. ఏను బ్రహ్మముఖంబున వినినది సువర్ణ విషయంబైన విశేషం బొక్కటి యెటింగించెద; నవహితుండవై విను” 
మని పలికి యమ్మునిపతి యమ్మహాత్మున కిట్లనియె. 140 
ప్రతిపదార్థం: ఏను= నేను; బ్రహ్మముఖంబునన్‌= బ్రహ్మదేవుడి ముఖం నుండి; వినినది= విన్నది; సువర్ల విషయంబు+ఐన= 
సువర్ష సంబంధమైన; విశేషంబు= విశేషం; ఒక్కటి; ఎటింగించెదన్‌= తెలుపుతాను; అవహితుండవు+ఐ= పరాకుతనం 
లేనివాడవై; వినుము; అని పలికి; ఆ+మునిపతి= మునులలో శ్రేష్టుడైన ఆ వసిష్టుడు; ఆ+మహాత్మునకున్‌= దొడ్డబుద్దిగల 
ఆ పరశురాముడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: నేను బ్రహ్మనోటినుండి విన్న విషయం సువర్ణానికి సంబంధించినది ఒకటి నీకు తెలుపుతాను చెదరని 
మదితో వినుము. అని ఆ మునిశ్రేష్ణుడు ఆ మహాత్ముడితో ఇట్లా చెప్పాడు. 


విశేషం: 'బ్రహ్మముఖంబునన్‌ ఇది వేదవాక్యంవలె ఏ కొంచెమూ సందేహం లేకుండా నమ్మదగినదని భావం. 


క. గిరిజయు గిరీశుండును నొం । డొరువులకై తప మొనర్చి యొకళు లొకళ్లన్‌ 
బెరయం బడసి పరమసుఖ । భరితాత్మకు లైరి జగము ప్రమదం బందన్‌. 141 


ప్రతిపదార్థం: గిరిజయున్‌= పార్వతీదేవీ; గిరి+-ఈశుండును= పరమేశ్వరుడున్నూ; ఒండొరువులకై= ఒకరికొకరకై; తపము+ఒనర్చి= 
తపస్సు చేసి; ఒకళులు= ఒకరు; ఒకళ్ళన్‌= ఒకరిని; బెరయన్‌+పడసి= పొంది; జగము= లోకము; ప్రమదంబు+అందన్‌= 
పరమ సంతోషం పొందునట్లుగా; పరమ సుఖ భరిత+ఆత్మకులు= మహాసుఖంతో నిండిన హృదయాలు కలవారు; ఐరి= 
అయ్యారు. 


తాత్సర్యం: పార్వతీపరమేశ్వరులు ఒకరికొరకు ఒకరు తపస్సు చేసి ఒకరినొకరుగా పొందారు. లోకమంతా 
మహానందం పొందగా వారు పరమసుఖంతో నిండిన హృదయాలు కలవారయ్యారు. 


నిశీషం: పార్వతి తపం పంట పరమేశ్వరుడు. పరమేశ్వరుడి తపస్సు పంట పార్వతి. సృష్టిలో మరెక్కడా ఇట్టి స్థితి కానరాదు. 


ఇక్కడ పరమసుఖం అంటే దాంపత్యసుఖం. ఆ ఆదిమ దంపతుల కామసుఖం జగత్తు కంతటికీ ఆనందదాయకం కావటం 
కూడా గమనించదగింది. అంటే ఆ దంపతులు జగదానందానికే సమాగమం పొందుతారు తప్ప స్వసుఖాపేక్షతో కాదని భావం. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 375 


వ. కొండొకకాలంబునకు నయ్యాదిమ గృహస్థుని తేజం బాపరమగ్భృహిణి నిమిత్తంబుగా రేతో ధాతు రూపంబునం 
బ్రసన్నంబై యమ్మహేశ్వరు మానస వృత్తిం జేసి యగ్నియందు నిలిచియుండ, నత్తజిం దారకుం డను నొక్క 
రక్కసుచేతం బెక్కు విధంబులం బాధలంబడి యనిమిషులును మునులును గమలయోనిం గానంజని 
యద్దానవుండు తముం బటిచిన పాట్లెల్ల నెజింగించిన, నద్దేవుండు వారితో 'దీని నెఖింగి యేను మున్న మీకు 
శోభనం బయ్యెడు తెఅంగు సమకట్టినవాండ; మీ రగ్ని నాశ్రయించి మాకు శుభంబు సేయవలయునని 
సంప్రార్థనంబు సేయునది; యతండు కర్తవ్యం బెజుంగు; నరుగుం' డని నియోగించిన సంతోషించి” యట్లు 
చేసిది మని యవ్విధాత వీడ్కొని వార లగ్నికడకుం బోవ నుత్సహించి. 142 


ప్రతిపదార్థం: కొండొక కాలంబునకున్‌= కొంత కాలానికి; ఆ+అదిమ గృహస్థుని తేజంబు= మొట్టమొదటి సంసారి అయిన 
ఆ ఈశ్వరుడి వీర్యం; ఆ పరమ గృహిణి నిమిత్తంబుగాన్‌= ఆ గొప్ప ఇల్లాలు కారణంగా; రేతస్‌ ధాతు రూపంబునన్‌= 
రేతస్సు అనే మూల పదార్థ రూపంతో; ప్రసన్నంబు+ఐ= జారినదై; ఆ+మహా+-ఈశ్వరు మానస వృత్తిన్‌+చేసి= ఆ పరమేశ్వరుడి 
భావనచేత; అగ్నియందున్‌= అగ్నిదేవుడి యందు; నిలిచి+ఉండన్‌= నిలిచి ఉండగా; ఆ+తణిన్‌= ఆ సమయంలో; తారకుండు+ 
అను ఒక్కరక్కసు చేతన్‌= తారకుడనే ఒక రాక్షసుడిచేత; పెక్కు విధంబులన్‌= చాలా విధాలుగా; బాధలన్‌= బాధలను; పడి= 
పొంది; అనిమిషులును= దేవతలూ; మునులును= మనులున్నూ; కమలయోనిన్‌= కమలం జన్మస్థానంగా గల (బ్రహ్మను; 
కానన్‌= చూడటానికి; చని=వెళ్ళి; ఆ+దానవుండు= ఆ రాక్షసుడు; తమున్‌= తమ్ము; పజచిన+పాట్టుఎల్లన్‌= పెట్టిన కష్టాలన్నింటినీ; 
ఎజీంగించినన్‌= తెలుపుకొనగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; వారితోన్‌= వారితో; దీనిన్‌= ఈ సంగతిని; ఎజీంగి= తెలిసి 
కొని; ఏను= నేను; మున్ను+అ= పూర్వమే; మీకున్‌= మీకు; శోభనంబు= మేలు; అయ్యెడు తెజంగు= అయ్యే పద్దతిని; 
సమకట్టిన వాండన్‌= ఏర్పాటు చేశాను; మీరు; అగ్నిన్‌= అగ్నిదేవుడిని; ఆ(శ్రయించి= చేరుకొని; మాకు; శుభంబు= మంచి; 
చేయవలయును= చేయాలి; అని; సం(ప్రార్థనంబు+ చేయునది= చక్కగా వేడుకొనండి; అతండు= ఆ అగ్నిదేవుడు; కర్తవ్యంబు= 
చేయదగినదానిని; ఎజుంగున్‌= ఎరుగును; అరుగుండు= వెళ్ళండి; అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; సంతోషించి= 
ఆనందం పొంది; అట్టు+అ= ఆ విధంగానే; చేసెదము= చేస్తాము; అని; ఆ+విధాతన్‌= ఆ (బ్రహ్మ దగ్గర; వీడ్కొని= సెలవు 
తీసికొని; అగ్నికడకున్‌= అగ్ని దగ్గరకు; పోవన్‌= వెళ్ళటానికి; ఉత్సహించి= వేడుకపడి. 


తాత్సర్యం: కొంతకాలానికి ఆ మొదటి సంసారికి ఆ దొడ్డ ఇల్లాలు కారణంగా వీర్యం వెలువడింది. అతడు దానిని 
భావన శక్తిచేత అన్నియందు నిలిపి ఉంచాడు. ఆ సమయంలో తారకాసురు డనే ఒక రాక్షసుడి వలన ఎన్నో బాధలు 
పడిన దేవతలు మునులు (బ్రహ్మదగ్గరకు పోయి తాము పడిన బాధలన్నీ చెప్పుకొన్నారు. ఆ దేవుడు దీని సంగతి 
తెలిసికొని 'మీకు శుభమయ్యే పద్దతి ముందే చేసి ఉంచాను. మీరు అగ్ని దగ్గరకు వెళ్ళి వేడుకొనండి. అతడికి ఏమి 
చేయాలో తెలుసు. వెళ్ళండి." అని చెప్పగా వారెంతో సంతోషపడి అట్లాగే చేస్తాం అని (బ్రహ్మదగ్గర సెలవు తీసికొని 
అగ్ని దగ్గరకు పోవటానికి ఉత్సాహపడ్డారు. 


విశేషం: 'ఆదిమగృహస్థుడు' - పరమేశ్వరుడు జగత్తుకంతటికీ తండ్రి కనుక తొలి గృహస్టు. 'పరమగృహిణి' తన తపశ్ళక్తిచేత 
పరమేశ్వరుడి దేహంలో సగభాగం పొందగలిగిన ఇల్లాలు. రేతస్సు శుక్లం, ధాతువు, మూలపదార్థం - ఇవి శరీర సంబంధంగా 
ఏడు. చర్మము, మాంసము, మజ్జ, అస్థి, వస, మేదస్సు, శుక్లము. (బ్రహ్మదేవుడు భూతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడు 
కాలాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందే చేసి ఉంచుతాడు. ప్రసన్నంబై - ప్రస్థలితంబై. పాఠాంతరము. 


376 శ్రీమదాంధ్ర మహాభారతము 


“ఈక 


ఆతని యున్నెడ యారసికొని చను । నప్పు డాతండు నిద్రాతిశయము 

నూని ప్రచ్చన్నుడై యుండుట వారలు । గానక యున్నంతం గప్ప యొకటి 
యగ్ని పాతాళంబునం దున్మి యెలి(గింప | నప్పావకుండు డాంగి పిప్పలమున 
కేగెడు నెడ శాపమిచ్చె జిహ్వాస్పూర్తి । లేక రసాలి వివేక మెడలి 


తే. యుండెడుమ కప్ప లని బొక్కలెండ నెండి । చచ్చియును నీరు వచ్చిన జావు బొంకు 
సేసి యెలుంగులు సెలంగంగం జెలంగ వరము । వారు కప్పల కిచ్చి రవార్యతేజ! 143 


ప్రతిపదార్థం: ఆతని ఉన్న+ఎడ= ఆ అగ్ని ఉన్నతావు; ఆరసికొని=వెదకికొని; చను+అప్పుడు= వెళ్ళే సమయంలో; ఆతండు= 
ఆ అగ్నిదేవుడు; నిద్రా+అతిశయమున్‌= నిద్దురముంపును; ఊని= పొంది; ప్రచ్చన్నుండు+ఐ= తెలియరానివాడై; ఉండుటన్‌= 
ఉన్నందు వలన; వారలు= ఆ దేవతలు, మునులు; కానక ఉన్నంతన్‌= గుర్తింపకున్నంతలో; కప్ప ఒకటి= ఒక కప్పు; అన్ని= 
వహ్నిదేవుడు; పాతాళంబునందున్‌= పాతాళలోకంలో; ఉన్కి= ఉండటం; ఎటింగింపన్‌= తెలుపగా; ఆ+పావకుండు= ఆ అగ్ని; 
డాంగి= దాగుకొని; పిప్పలమునకున్‌= రావిచెట్టుకు; ఏగెడు+ఎడన్‌= వెళ్ళే సమయంలో; జిహ్వా స్ఫూర్తి= నాలుక కదలిక; లేక= 
లేకుండా; రస+ఆలి వివేకము= రుచుల సముదాయము ఏర్పాటు; ఎడలి= నశించి; కప్పలు= మండూకములు; ఉండెడుమ= 
ఉండుగాక; అని; శాపము+ఇచ్చెన్‌= శాపమిచ్చాడు; అవార్యతేజ= అడ్డుకొనరాని వర్చస్సు కలవాడా!; వారు = ఆ దేవతలు; 
మునులు; బొక్కలు= నేలలోని బొరియలు; ఎండన్‌= ఎండచేత; ఎండి= వేడెక్కి; (కప్పలు); చచ్చియును= చచ్చికూడా; నీరు= 
నీళ్ళు; వచ్చినన్‌= వస్తే; చావు=చావును; బొంకుచేసి= కల్లచేసి; ఎలుంగులు= చప్పుళ్ళు; చెలంగంగన్‌= పిక్కటిల్లేటట్టుగా; చెలం 
గన్‌= విజ్బంభించునట్టు; వరము= వరాన్ని; కప్పలకున్‌= కప్పలకు; ఇచ్చిరి= ఇచ్చారు. 


తాత్పర్యం: అగ్నిదేవుడు ఉన్నచోటికి వారు వెదుక్కొంటూ వచ్చారు. అప్పు డతడు నిద్రముంచుకొనిరాగా ఎవ్వరికి 
కనపడకుండా ఉండటంవలన వారికి కనపడలేదు. ఒక కప్పు అగ్ని దేవుడు పాతాళంలో ఉన్న సంగతిని వారికి 
తెలియజేసింది. ఆ అగ్నిదేవుడు గుట్టుగా రావిచెట్టు దగ్గరకు పోతూ, 'కప్పలకు నాలుక కదలిక ఉండదు. రుచులు 
తెలియరావు' అని శాపమిచ్చాడు. దేవతలు, మునులు ‘కప్పలు బొరియలలో ఎండలకు ఎండి చచ్చినా నీరు రాగానే 
చావును అబద్దం చేసి బెకబెక చప్పుళ్ళతో విజృంభిస్తాయి” అని వరమిచ్చాడు. 


విశేషం: జిహ్వాస్ఫూర్తి అంటే రుచి గ్రహించే శక్తి అని (గ్రహించాలి. 
వ. ఇవ్విధంబున విబుధులు మునులు నమ్మండూకంబు మటుకువ యుడిపి మటియును. 144 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విబుధులు=దేవతలు; మునులు= మునులున్నూ; ఆ+మండూకంబు 
మయటుకువ= ఆ కప్ప దుఃఖాన్ని; ఉడిపి= తొలగించి; మజీయును= ఇంకా. 


తాత్పర్యం: ఇట్లా ఆ దేవతలు, మునులు ఆ కప్ప దుఃఖాన్ని పోగొట్టి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. అనలుని నన్వేషింప(గ | వనగజ మొక్కండు రావివలను చతురతం 
గనుగీటి చూపవార । వ్వనస్పతిం జేరంజనంగ వారని యలుకన్‌. 145 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 377 


ప్రతిపదార్థం: అనలునిన్‌= అగ్నిని; అన్వేషింపంగన్‌= వెదకగా; వనగజము= అడవి ఏనుగు; ఒక్కండు= ఒకటి; రావివలను= 
రావిచెట్టు వైపు; చతురతన్‌= నేర్పుతో; కనుగీటి= కన్ను కదలజేసి; చూపన్‌= చూపగా; వారు= ఆ దేవతలూ, మునులూ; 
ఆ వనస్పతిన్‌= ఆ చెట్టును; చేరన్‌+చన(గన్‌= సమీపించగా; వారని అలుకన్‌= తగ్గని కోపంతో. 


తాత్సర్యం: అగ్నిని వెదుకుతూ ఉంటే ఒక అడవి ఏనుగు ఒడుపుగా కనుసైగతో రావిచెట్టువైపు చూపింది. వారు 
ఆ చెట్టును సమీపించారు. (అగ్ని) పట్టరాని కోపంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: పువ్వులు లేకుండా కాయలు కాచే చెట్టును వనస్పతి అంటారు. 


న. అయ్యగ్నిదేవుండు గజంబులకు జిహ్వ దిరుగం బడ శపించుచు శమీగర్భ నివాసి యయ్యె; నది మొదలుగా 
నగ్నికి శమీగర్భంబునం దుత్పత్తి కలిగె; నద్దివిజులును దాపసులును గజంబులు ప్రతీపజిహ్వంబు లయ్యును 
సర్వరసజ్ఞానంబు గలిగి మాననీయంబులగు వరంబులంజేసి రాజితంబు లగునట్లుగా ననుగ్రహించి 
యగ్గజంబు విషాదంబు మాని; రంత నొక్కశుకం బెటింగింప శమీగర్ణంబున నగ్ని యునికి యెటింగి యందటబుం 
గ్రందుకొనం గడువేగంబునం బొదివికొనిన, నిదుర సెడుటకుం గోపించి. 146 


విశేషం: ఆ+ఆగ్నిదేవుండు= ఆ అగ్నిదేవుడు; గజంబులకున్‌= ఏనుగులకు; జిహ్య= నాలుక; తిరుగన్‌+పడన్‌= తిరుగబడే 
విధంగా; శపించుచున్‌= శాపమిస్తూ; శమీ గర్భ నివాసి= జమ్మికడుపులో ఉండేవాడు; అయ్యెన్‌= అయ్యాడు; అది మొదలుగాన్‌= 
అది మొదలుకొని; అగ్నికిన్‌=వహ్నాకి; శమీగర్భంబునందున్‌= జమ్మికడుపులో; ఉత్పత్తి= పుట్టుక; కలిగెన్‌= ఏర్పడింది; ఆ దివిజులును= 
ఆ దేవతలున్నూ; తాపసులును= మునులూ; గజంబులు= ఏనుగులు; ప్రతీప జిహ్యంబులు= తిరుగబడిన నాలుక కలవి; 
అయ్యును= అయికూడా; సర్వ రసజ్ఞానంబు= అన్ని రుచుల తెలివి; కలిగి= ఉండి; మాననీయంబులు+అగు వరంబులన్‌+చేసి= 
మన్నింపదగిన వరముల వలన; రాజితంబులు= ఒప్ఫారేవి; అగు+అట్టుగాన్‌= అయ్యే విధంగా; అనుగ్రహించి= దయచూపి; 
ఆ+గజంబు విషాదంబున్‌= ఆ ఏనుగు దుఃఖాన్ని; మాన్సిరి= పోగొట్టారు; అంతన్‌= తరువాత; ఒక్కశుకంబు= ఒక చిలుక; 
ఎటీంగింపన్‌= తెలుపగా; శమీగర్భంబునన్‌= జమ్మి గర్భంలో; అగ్ని+ఉనికి= అన్ని ఉండటం; ఎజింగి= తెలిసికొని; అందణున్‌= 
అందరూ; (క్రందుకొనన్‌= సందడిహెచ్చగా; కడు వేగంబునన్‌= గొప్ప వేగంతో; పొదివికొనినన్‌= (క్రమ్ముకొనగా; నిదుర= నిద్ర; 
చెడుటకున్‌= పాడైనదానికి; కోపించి= కోపం పొంది. 


తాత్సర్యం: ఆ అగ్ని ఏనుగులకు నాలుక తిరగబడిపోయే విధంగా శపించాడు. జమ్మిగర్భంలో (ప్రవేశించి నివసించాడు. 
దేవతలూ మునులూ ఏనుగులు తిరుగబడిన నాలుకలు కలవి అయినా అన్ని రుచులనూ చక్కగా (గ్రహించగలిగి 
మంచి వరాలతో ఒప్పారే విధంగా వరమిచ్చి ఆ ఏనుగు చింత పోగొట్టారు. అప్పుడొక చిలుక తెలుపగా అన్ని 
జమ్మికడుపులో ఉన్న సంగతి తెలిసికొని అందరూ ఒక్క పెట్టున చుట్టుముట్టారు. అగ్ని నిద్ర చెడినందుకు కోపం 
పొందింది. 


విశేషం: “శమీగర్భంబునం దుత్పత్తి కలిగెన్‌” - జమ్మికొయ్యలను ఒరిపిడి చేస్తే నిప్పు త్వరగా పుట్టుతుంది. 


ఆ. జిహ్వ మరల బడ6గ6 జిలుకల నగ్ని శ । పించె ; సురలు సెవుల కించునట్టి 
పలుకు వాని కొసంగి చిలుక నానందింప( । జేసి యా కృశాను( జేర జనిన. 147 


378 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అగ్ని= అగ్నిదేవుడు; చిలుకలను; జిహ్య= నాలుక; మరలంబడంగన్‌= తల[క్రిందులయ్యేటట్టుగా; శపించెన్‌= 
తిట్టాడు; సురలు= దేవతలు; చెవులకున్‌= చెవులకు; ఇంచు+అట్టి= రుచించునట్టి; పలుకు= మాట; వానికిన్‌= ఆ చిలుకలకు; 
ఒసంగి= ఇచ్చి; చిలుకన్‌= ఆ చిలుకను; ఆనందింపన్‌+చేసి= సంతోషపరచి; ఆ కృశానున్‌= ఆ అగ్నిదేవుడిని; చేరన్‌ చనినన్‌= 


సమీపించగా. 


తాత్సర్యం: అగ్ని చిలుకలకు నాలుక తిరుగబడే విధంగా శపించాడు. దేవతలు చెవుల కింపైన పలుకు కలిగే 
విధంగా అనుగ్రహించి ఆ చిలుకల సంతాపాన్ని పోగొట్లారు; అగ్నిని చేరుకొన్నారు. 


వ. అతండు వారి నాలోకించి 'మీ వచ్చిన కార్యం బేమి? యని యడిగిన వారు దారక దైత్యు చేయు బాధ 
లెటింగించి, వా దేమి యుపాయంబునం దెగటాటు నత్తెజఖం గాపాదింపు' మని నిన్నుం బ్రార్దింప వచ్చితి 
మని పలికి వెండియు. 148 

ప్రతిపదార్థం: అతండు= అ అగ్ని; వారిన్‌= దేవతలను, మునులను; ఆలోకించి= చూచి; మీ వచ్చిన కార్యంబు= మీరు వచ్చిన 

పని; ఏమి; అని; అడిగినన్‌= అడుగగా; వారున్‌= వారును; తారక దైత్యు చేయు బాధలు= తారకు డనే రాక్షసుడు కల్లిస్తున్న 
బాధలను; ఎతింగించి= తెలిపి; వాండు= ఆ రక్కసుడు; ఏమి ఉపాయంబునన్‌= ఏ ఉపాయంతో; తెగటాణున్‌= చస్తాడో; 


ఆ+తెజంగు= ఆ విధానాన్ని; ఆపాదింపుము= ఆచరించుము; అని; నిన్నున్‌= నిన్ను; (ప్రార్థింపన్‌= వేడుకొనటానికి; వచ్చితిమి= 
వచ్చాం; అని; పలికి= చెప్పి; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: అగ్ని ఆ మునులనూ దేవతలనూ చూచి మీరు వచ్చిన పని ఏమిటి?” అని అడిగాడు. వారు 
తారకాసురుడు పెట్టుతున్న బాధలను తెలిపి, 'వా డే ఉపాయంతో చస్తాడో అది నీవు ఆచరించాలి - అని 
నిన్ను వేడుకొనటానికి వచ్చాం” అని పలికి ఇంకా. 


క. “మాకుం గుశలము గోరుము; నీకును మే; లివ్విధంబు నీదు మహిమ యీ 
లోకంబు లెల్ల మనములఈ. । జేకొని కీర్తించునట్లు సేయుము కరుణన్‌.” 149 
ప్రతిపదార్థం: మాకున్‌= మాకు; కుశలము= క్షేమం; కోరుము= ఆకాంక్షించుము; ఈ+విధంబు= ఈ పద్దతి; నీకును= 


నీకుకూడా; మేలు= మంచిది; నీదు మహిమ= నీ గొప్పతనం; ఈ లోకంబులు+ఎల్లన్‌= ఈ లోకాలన్నీ; మనములన్‌= మనస్సులలో; 
చేకొని= (గ్రహించి; కీర్తించు+అట్లు= కొనియాడే విధంగా; కరుణన్‌= దయను; చేయుము. 


తాత్సర్యం: 'మా క్షేమాన్ని నీవు కోరుము. ఇది నీకు కూడా మంచిదే. లోకాలన్నీ నీ మహిమను మనస్సులలో 
నిలుపుకొని కొనియాడే విధంగా దయచూపుము.” 


సీ, అనిన బ్రసన్నత 'నట్టులు చేసెద | నూటిడుం' డని వారి నూటడించి 
తనయందు వెలుంగు శంభుని వీర్య మిడియె గం | గా గర్జరూపంబు గాగ నాతః 
డది యతి పరివృద్ద మగుటయు ధరియింప । నోర్వక నిర్జర పర్వతంబు 
థ్‌ జ 
తటమున శరవణస్థంబుగా గంగ యు । త్సృష్ట మొనర్ప నా శిఖరి సతరు 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 379 


తే. వల్లరీగుల్మకముగ సువర్ణమయత । వెలు(గ బాలుండై వెలింగె నవ్వీరగర్ణ; 
మచ్చటికి వచ్చి కృత్తిక లార్వురును మ । దీయ పుత్రకు( డనుచు నెత్తికొని రనఘ! 150 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా! అనినన్‌= అంటే; ఆతండు= ఆ వహ్ని; ప్రసన్నతన్‌= దయతో; అట్టులు= ఆ విధంగా; 
చేసెదన్‌= చేస్తాను; ఊజడుండు= శాంతి పొందండి; అని; వారిన్‌= ఆ దేవతలను, మునులను; ఊటడించి= శాంతపరచి; 
తనయందున్‌= తనలో; వెలుంగు= ప్రకాశించే; శంభుని వీర్యము= శివుడి రేతస్సును; గంగా గర్భరూపంబు కా(గన్‌= గంగకు 
పిండరూపంగా; ఇడియెన్‌= ఉంచాడు; అది= ఆ గర్భరూపం; అతిపరి వృద్దము అగుటయున్‌= మిక్కిలి ఎక్కువగా పెరిగిపోయింది 
కావటంవలన; గంగ= గంగానది; ధరియింపన్‌+ఓర్వక= పట్టుకొనలేక; నిర్ణర పర్వతంబు తటమునన్‌= దేవతలకొండ ఒడ్డున; 
శరవణస్థంబు= రెల్లుతోటలో నిలుచునది; కాన్‌= అయ్యేటట్టు; ఉత్సృష్టము ఒనర్చన్‌= జార్చివేయగా; ఆ శిఖరి= ఆ కొండ; 
సతరు వల్లరీ గుల్మకముగన్‌= చెట్లతో; తీవెలతో, పొదలతో పాటుగా; సువర్షమయతన్‌= బంగారుతో నిండినదై; వెలు(గన్‌= 
కాంతులు చిమ్మగా; ఆ+వీరగర్భము= వీరుడిదైన ఆ గర్భం; బాలుండు+ఐ= కుమారుడై; వెలిగౌన్‌= ప్రకాశించింది; అచ్చటికిన్‌= 
ఆ తావునకు; వచ్చి= ఏ తెంచి; కృత్తికలు ఆర్వురును= కృత్తికలన్న పేరుగల ఆరుగురు స్రీలు) మదీయ పుత్రకు(డు= నా 
కొడుకు; అనుచున్‌= అంటూ; ఎత్తికొనిరి= ఎత్తికొన్నారు. 


తాత్సర్యం: పుణ్యాత్ముడా! వా రట్టా అన్న వెంటనే అగ్ని అట్లాగే చేస్తాను. మీరు శాంతి పొందండి అని వారిని 
శాంత పరచి తనలో వెలుగుతున్న శివుడి రేతస్సును గంగలో గర్భరూపంగా వదిలాడు. అది చాలా పెద్దగా పెరిగిన 
కారణంగా గంగ దానిని మోయలేక మేరుపర్వతం ఒడ్డున ఉన్న ఒక రెల్లు తోటలో నిలిపింది. ఆ పర్వతం చెట్లతో, 
తీగలతో, పొదలతో బంగారు వన్నెతో మిలమిలలాడింది. ఆ వీరగర్భం ఒక బాలరూపంగా (ప్రకాశించింది. అప్పు 
డక్కడకు వచ్చిన కృత్తిక లారుగురు నా కొడుకంటే నాకొడుకంటూ ముద్దుతో ఆ బాలుడిని ఎత్తుకొన్నారు. 


విశేషం: 'నిర్ణరపర్వతంబు' - మేరు పర్వతానికి 'సురాలయ” మని పేరు. కనుక అది దేవతల కొండ. శరముల వనము 

- శరవణము - రెల్లు తోట; వీర గర్భము - వీరుడైన శివుడి రేతస్సుతోనైన గర్భం లేక వీరరూపమైన గర్భం. కృత్తికలు 

- ఆరు నక్షత్ర రూపాల సముదాయం. 

వ. ఇత్తెజింగున నొక్కట నెత్తికొనుటయు నక్కుమారుండును షణ్ముఖుందై యొక్క పెట్ట సకలకృత్తికా స్తన్యపానం 
బాచరించె; న ట్లగ్నిసంభవ గాంగేయ కార్తికేయత్వంబు లొందిన యయ్య్యిందుమౌళితేజంబు పదంపడి బ్రహ్మాది 
దేవతలు పూజింప దేవసేనాధిపతిత్వంబునం బేర్షి యర్దిర్మహిత యయిన మహాశక్తిం దారకుం బరిమార్షి 
బృందారక ముని బృందంబుల కానందం బొనర్జి నని యిట్లప్పరమముని పరశురామునకుం జెప్పి పురహరుం 
డగు నప్పురుషుండు హిరఖ్యయుం డగుటయు 'నద్దేవదేవుండు దాన తనూభవుండై తోంచుటయుం దథావిధ 
రేతోధారణంబున వహ్ని హిరణ్యాత్మకరేతో మూర్తియై హిరణ్యరేతుం డనం జనుటయు, నతండు తద్రేతః 
కలనంబునం దన్మయుం డగుటంజేసి పురహరునకు వహిరేతుం డను నభిధానంబు గలుగు టయుం దేటపఅచి 
యవ్విధంబున రూపవంతంబైనది కావున సువర్ణంబు జాతరూప నామకంబై పరంగుటయు నెటింగించి.1 51 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌=ఈ విధంగా; ఒక్కటన్‌= ఒక్క విధంగా; ఎత్తికొనుటయున్‌= ఎత్తుకొనగా; ఆ+కుమారుండును= 
ఆ బాలకుడునూ; షణ్ముఖుండు+ఐ= ఆరుమొగాలు కలవాడై; ఒక్కపెట్ట= ఒక్క మారే; సకల కృత్తికా స్తన్య పానంబు= కృత్తిక 


380 శ్రీమదాంధ్ర మహాభారతము 


లందరి చనుబాలు త్రాగటం; ఆచరించెన్‌= చేశాడు; అట్టు= అట్టా; అగ్ని సంభవ గాంగేయ కార్తికేయత్వంబులు= అగ్నిపుత్రుడు 
గంగ కొడుకు కృత్తికల తనయుడు కావటం; ఒందిన ఆ+ఇందుమౌళి తేజంబు= పొందిన ఆ చం(ద్రశేఖరుడి వీర్యం; పదం 
పడి= తరువాత; (బ్రహ్మ+ఆది దేవతలు= (బ్రహ్మ మొదలైన దేవతలు; పూజింపన్‌= కొలువగా; దేవసేనా+అధిపతిత్వంబునన్‌= 
దేవతలసేనకు నాయకుడవటం ద్వారా; పేర్చి= విజృంభించి; అర్ఫిర్‌ మహిత= జ్వాలలతో గొప్పగా వెలుగొందేది; అయిన 
మహాశక్తిన్‌= అయిన గొప్ప శక్తి అనే ఆయుధంతో; తారకున్‌= తారక రాక్షసుడిని; పరిమార్చి= చంపి; బృందారక ముని 
బృందంబులకున్‌= దేవతల, మునుల సముదాయాలకు; ఆనందంబు+ఒనర్సెన్‌= ఆనందాన్ని కలిగించింది; అని; ఇట్టు= ఈ 
తీరున; ఆ పరమముని= గొప్ప ముని అయిన ఆ వసిష్టుడు; పరశురామునకున్‌= పరశురాముడికి; చెప్పి= తెలియజేసి; పుర 
హరుండు= (త్రిపురాసురులను రూపుమాపినవాడు; అగు= అయిన; ఆ+పురుషుండు= ఆ పరమేశ్వరుడు; హిరణ్మయుండు= 
బంగారమే స్వరూపమైనవాడు; అగుటయును= కావటమూ; ఆ+దేవదేవుండు= దేవులకు దేవుడైన ఆ శివుడు; తాను+అ= 
తానే; తనూభవుండు+ఐ= కుమారుడై; తోయటయున్‌= కన్సట్టటమూ; తధావిధ రేతన్‌ ధారణంబునన్‌= ఆ విధమైన శుక్షాన్ని 
ధరించటంచేత; వహ్ని= అగ్ని; హిరణ్య+ఆత్మక రేతస్‌ మూర్తి+ఐ= స్వరమయ మైన రేతస్సు ఆకారంగా గలవాడై; 
హిరణ్యరేతుండు= హిరణ్యరూపమైన రేతస్సు కలవాడు; అనన్‌+చనుటయున్‌= అనటానికి వీలైనవాడు కావటమూ; అతండు= 
ఆ అగ్ని; తద్‌ రేతస్‌+కలనంబునన్‌= ఆ రేతస్సు సంబంధంచేత; తద్‌+మయుండు= ఆ రేతస్పే స్వరూపమైనవాడు; 
అగుటన్‌+చేసి= కావటంవలన; పురహరునకున్‌= శివుడికి; వహ్నిరేతుండు+అను= అగ్ని రేతస్సుగా కలవాడనే; అభిధానంబు= 
పేరు; కలుగుటయున్‌= రావటమూ; తేట పజచి= స్పష్టంచేసి; ఆ+విధంబునన్‌= ఆ తీరున; రూపవంతంబు= రూపం కలది; 
ఐనది= అయింది; కావునన్‌= కాబట్టి; సువర్లంబు= బంగారం; జాతరూప నామకంబు= పుట్టిన రూపం కలది అన్న అర్థంతో 
'జాతరూపంి అనే పేరుకలది; ఐ= అయి; పరంగుటయును= ఒప్పారుటయూ; ఎజీంగించి= తెలిపి. 


తాత్పర్యం: ఈ విధంగా ఒకేమారు ఆ ఆరుగురూ ఎత్తుకొనటంవలన ఆ కుమారుడు ఆరుముఖాలు ధరించి 
ఒకేమారు ఆ ఆరుగురు కృత్తికల చనుబాలు (త్రాగాడు. ఆ విధంగా అగ్నిపుత్రుడు, గంగాపుత్రుడు, కృత్తికాపుత్రుడు 
అనే పేర్టు పొందిన ఆ శివుడి తేజస్సు తరువాత (బ్రహ్మ మొదలైన దేవతలు పూజింపగా దేవసేనకు నాయకుడై 
జ్వాలలతో వెలుగొందుతున్న మహాశక్తి అనే ఆయుధంతో తారకుడిని చంపివేశాడు. దేవతలకూ, మునులకూ 
ఆనందాన్ని కలిగించాడు” అని ఆ వసిష్టమహర్షి పరశురాముడికి చెప్పాడు. ఇంకా (త్రిపురాసులను మట్టుపెట్టిన 
ఆ పరమపురుషుడు బంగారమే స్వరూపంగా గలవాడు కావటమూ, ఆ దేవదేవుడు తానే కుమారరూపంతో 
పుట్టటమూ, అట్టి శుక్షాన్ని ధరించటంచేత అగ్నిదేవుడు బంగారు రూపమైన రేతస్సు కలవాడై హిరణ్యరేతుడు 
కావటమూ, అట్టి రేతస్సే అతడి స్వరూపం కనుక ఆ అగ్ని శివుడి రేతోరూపుడు కనుక శివుడికి వహ్నిరేతుడనే పేరు 
కలగటమూ చక్కగా వివరించి స్పష్టం చేశాడు. బంగారానికి ఆ విధంగా రూపం ఏర్పడింది. కనుక దానికి 
జాతరూపమనే పేరు గలగటం కూడా చెప్పాడు. 


విశేషం: నిజానికి సువర్ల మహిమను వసిష్టుడు చెప్పినా ఇందులో కుమారస్వామి కథ రమణీయంగా ఇమిడి ఉన్నది. పరమేశ్వరుడే 
కుమారస్వామి. భారతీయులు పురుషుడే (స్రీయందు పుత్రరూపంలో ఉదయిస్తాడని నమ్ముతారు. అగ్ని నుండి పుట్టటంవలన 
అగ్నిభవుడనీ, గంగయందు పుట్టటంవలన గంగాతనయు డనీ, కృత్తికల స్తన్యం (క్రోలటంవలన వారికి పుత్రుడై కార్తికేయుడనీ, 
శరములవనంలో పుట్టటంవలన శరవణభవుడనీ, ఆరుముఖాలతో ఏకకాలంలో పాలు (త్రాగటంవలన షణ్ముఖు డనీ ఎప్పుడూ 
కుమార స్వరూపంతో ఉండటంవలన “కుమారస్వామి” అనీ అనేక పర్యాయాలు గర్భరూపంగా జారినవాడు కనుక స్కందుడనీ 


పేర్రు వచ్చాయి. 
cf 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 381 


క. మహితాత్మక! యేతాద్భశ । మహిమంబు సువర్ణ మది సమంచిత తేజో 
మహనీయము తద్దానము । మహత్త్వ మా శివుడ యెటు(గు మాకుం జూడన్‌. 152 


ప్రతిపదార్థం: మహిత+ఆత్మక!= దొడ్డది అయిన బుద్ధికలవాడా!; సువర్లము= బంగారం; ఏతాదృశ మహిమంబు= ఇటువంటి 
గొప్పతనం కలది; అది; సమంచిత తేజస్‌+మహనీయము= చక్కగా ఒప్పారే కాంతితో మన్నన కెక్కింది; తద్‌+దానము 
మహత్త్యము= దానిని దానమివ్వటంలోని గొప్పతనాన్ని; మాకున్‌= మాకు; చూడన్‌= చూడగా; ఆ శివుడు+అ= ఆ సర్వము 
నెరిగిన శివుడే; ఎయుంగున్‌= తెలియును. 


తాత్సర్యం: మహానుభావా! బంగారం మహిమ ఇటువంటిది. దాని కాంతి అపురూపమైనది. దాని దానంలోని 
గొప్పతనం సర్వజ్ఞుడైన శివుడికే తెలుసు నని మాభావం. 


నిశేషం: శివుడు అనటంవలన తక్కిన ఎవ్వరికీ పూర్తిగా తెలియదని భావన. 


వ. అవ్విశేషంబున నశేష కల్మషంబులం బాసి నరుండు విధూమత్వంబున వెలుంగు శుచియునుం బోలె శుచిత్వ 
సంపద సొంపారం బెంపారు నని యుపదేశించె నవ్వసిష్ట మునివరు వచనంబు లూ6ది యమందాదర 
వర్ణనీయుండై సువర్ణదాన పరంపర లాచరించి. 153 


ప్రతిపదార్థం: ఆ+విశేషంబునన్‌= ఆ గొప్పతనంచేత; అశేష కల్మషంబులన్‌= అన్ని విధాలైన పాపాలనూ; పాసి= వదలి; 
నరుండు= మానవుడు; విధూమత్వంబునన్‌= పొగలేనితనంతో; వెలుంగు శుచియునున్‌+పోలెన్‌= ప్రకాశించే అగ్నివలె; శుచిత్వ 
సంపద= నిర్మలత్వం అనే సంపద; సొంపారన్‌= ఇంపులు నింపగా; పెంపారున్‌= గొప్పతనంతో వృద్ది పొందుతాడు; అని; 
ఉపదేశించెన్‌= బోధించాడు; ఆ+వసిష్టమునివరు వచనంబులు= ఆ వసిష్టమహర్షి మాటలు; ఊంది= గట్టిగా పట్టుకొని; 
అమంద+ఆదర వర్లనీయుండు+ఐ= గొప్ప ఆదరంతో కొనియాడదగినవాడై; సువర్ల దాన పరంపరలు= బంగారం దానాల 
వరుసలను; ఆచరించి= చేసి. 


తాత్సర్యం: ఆ దానమహిమవలన సర్వపాపాలను పోగొట్టుకొని నరుడు పొగలేని నిప్తువలె పరిశుద్ద సంపదతో 


ఒప్పుతాడని బోధించాడు. పరశురాముడు 'ఆ వసిష్టమహర్షి మాటలను గట్టిగా హృదయంలో నిలుపుకొని ఎంతో 
ఆదరంతో సువర్లదానాలు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అగ్నికి శుచి అని ఒకపేరు. మాలిన్యం ఏ మాత్రమూ లేనివాడని భావం. అట్లాగే సువర్లదానాలు చేసినవాడు పాపాలనే 
మలినాలు ఏ మాత్రమూ లేనివాడై స్వచ్చతతో ్రకాశిస్తాడని తాత్పర్యం. 
క. ఆరాముండు శుచిత్వ । శ్రీ రాజితుండయ్యె; నట్లు సేయుము నీవుం 

గౌరవముఖ్యా! యది భవ । పారావారఘన యానపాత్రము సుమ్మీ! 154 


ప్రతిపదార్థం: ఆ రాముండు= ఆ పరశురాముడు; శుచిత్వ శ్రీ రాజితుడు= పరిశుద్ది అనే సంపదతో విరాజిల్లేవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; కౌరవముఖ్యా!= కురువంశం వారిలో (శ్రేష్టుడా!; నీవున్‌= నీవుకూడా; అట్టు= ఆ విధంగా; చేయుము= 
ఆచరించుము; అది= ఆ పని; భవ పారావార ఘన యానపాత్రము= సంసారమనే సముద్రానికి గొప్ప నావ; చుమ్మీ!= సుమా! 


382 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పరశురాము డా విధంగా పాపాలులేనివాడై శుచిత్వ సంపదతో విరాజిల్లాడు. కురువరా! నీవు కూడా 
అట్లా ఆచరించుము. అది సంసారమనే సముద్రానికి పెద్దనావ సుమా! 


విశేషం: అలం: రూపకం. సంసారం అంటే పుట్టటం చావటం అనే రెండు చట్రాలలో తిరుగుతూ ఉండటం. అది 
అనంతంగా ఉంటుంది. కనుక సము[ద్రంతో పోలిక. ఘన యానపాత్రము అనటంవలన (ప్రమాదంలేకుండా దాటిస్తుంది అన్న 
అర్థం వ్యక్తమౌతుంది. 

క అని యనిమిష తటినీ ప్రియ | తనయుడు సెప్పుటయు ధర్మతనయుండు హృదయం 


బున బ్రమదము నిండార న । తనితో నతిభక్తి వినయ ధామం బగుచున్‌. 155 


ప్రతిపదార్థం: అని= అట్టా; అనిమిష తటినీ ప్రియ తనయుండు= దేవతల నది అయిన గంగ ముద్దుల కొడుకు; చెప్పుట 
యున్‌= చెప్పినంతనే; ధర్మతనయుండు= ధర్మరాజు; హృదయంబునన్‌= హృదయంలో; ప్రమదము= ఆనందం; నిండారన్‌= 
నిండి ఉండగా; అతనితోన్‌= ఆ భీష్ముడితో; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; వినయ ధామంబు= వినయానికి నెలవు; అగుచున్‌= 
అవుతూ. 


తాత్సర్యం: భీష్ము డిట్లా చెప్పగా ధర్మరాజు హృదయంలో సంతోషం పొంగిపొరలింది. అతడు గొప్ప భక్తితో తన 
ఒడలెల్లా వినయమే కాగా. 


విశేషం: ఏదైనా ఒక మహా విషయాన్ని తెలిసికొనగోరేవాడికి ఉండవలసిన లక్షణాలు భక్తి వినయం, సంతోషం అనే వాటిని 
ఇక్కడ సూచిస్తున్నారు. “అనిమిషతటినీ ప్రియతనయుడు' గంగవలె ఆ(శయించినవారిని పవిత్రులను చేయగలవాడని భావం. 


వ. “పితృ యజ్ఞ ప్రకారం బెటింగింపవే యనుటయు నక్కురువరు( డన్నరనాథున కిట్లనియె. 156 


ప్రతిపదార్థం: పితృ యజ్ఞ (ప్రకారంబు= పితృదేవతల పూజా పద్దతిని; ఎటీంగింపవే?= తెలుపుమా?; అనుటయున్‌= అన్నం 
తనే; ఆ+కురువరు(డు= కౌరవులలో (్రేష్టుడైన ఆ భీష్ముడు; ఆ+నరనాథునకున్‌= ఆ రాజునకు; ఇట్టు= ఇట్టా; అనియెన్‌=అన్నాడు. 
తాత్సర్యం: 'తాతా! దయచేసి పితృయజ్ఞం ఎట్టా చేయాలో చెప్పవూ?” అని అడుగగా భీష్ముడు ధర్మరాజునకు ఇట్టా 
చెప్పాడు. 

విశేషం: (బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం; దేవయజ్ఞం, భూతయజ్ఞం; మనుష్యయజ్ఞం - అనే వాటిని పంచమహాయజ్ఞాలు 
అంటారు. మానవుడు వీటిని చేస్తూ ఉండాలి అని ధర్మశాస్త్రం శాసిస్తున్నది. అందులో పితృయజ్ఞం ఎట్లా చేయాలో ధర్మరాజు 
తెలిసికొనగోరు తున్నాడు. 


క. “పెతృపూజ సమగ్ర్యము దై । వత పూజనమునకు మనుజవల్లభ! పితృ దే 
వతల( గొనియాడుదురు దే । వత లాదిగ గల్లు నెల్లవారును భక్తిన్‌. 157 
ప్రతిపదార్థం: మనుజవల్లభ!= రాజా!; దైవత పూజనమునకున్‌= దేవతల ఆరాధనకంటె; పితృపూజ= పితృదేవతలను పూజించటం; 


సమగ్ర్యము= మిన్న; దేవతలు+ఆదిగన్‌= దేవతలు మొదలుగా; కల్లు+ఎల్లవారును= ఉన్న అందరూ; భక్తిన్‌= భక్తితో; పితృదేవతలన్‌= 
పితృ రూపంలో ఉన్న దేవతలను; కొనియాడుదురు= (ప్రశంసిస్తారు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 383 


తాత్సర్యం: రాజా! పితృదేవతలను పూజించటం దేవతలను పూజించటం కన్నా మిన్న అయిన పని. ఎందుకంటే 
దేవతలు మొదలైనవారందరూ భక్తితో పితృదేవతలను స్తుతిస్తూ ఉంటారు. 


విశేషం: తరచుగా 'మనుజవల్లభ! వంటి సంబోధనలు కవి వాడుతూ ఉంటాడు. ఇందులో ఒక సూక్ష్మార్థం ఉన్నది. రాజు 
అన్నీ చక్కగా తెలిసికొని ఆచరిస్తే ప్రజలు అతడిని అనుసరించి మంచిమార్గంలో నడుస్తారు. “యథా రాజా తథా (ప్రజాః 


” అని గదా సూక్తి, 


వ. విశేషించి మనుష్యులకు. బితృ సమారాధనంబు సర్వశుభ సాధనంబు. 158 


ప్రతిపదార్థం: విశేషించి= మిక్కిలిగా; మనుష్యులకున్‌= మానవులకు; పితృ సమారాధనంబు= పితృదేవతలను చక్కగా 
కొలవటం; సర్వ, శుభ సాధనంబు= అన్ని శుభాలకు సాధనం. 


తాత్సర్యం: ప్రత్యేకించి మనుష్యులకు పితృపూజ అన్ని శుభాలకూ సాధనం. 


నిశేషం: ఈ ఘట్టంలో పిత్ఫ' శబ్దానికి మరణించిన తన వంశంవారని అర్థం. 


భీష్ము(డు ధర్మజునకు( బితృపూజా విధానం బెతింగించుట (సం.13-87-3) 


క, అమవస నమవస( బితృయ । జ్ఞము దగ బిండ ప్రదాన సహితముగా భ 
క్తి మెయిం జేయు నతండు ని । త్యము జేసిన వాడ యగు సమంచిత చరితా! 159 


ప్రతిపదార్థం: సమంచిత చరితా!= చక్కగా ఒప్పారు నడవడిగల ఓ ధర్మరాజా!; అమవసన్‌ అమవసన్‌= ప్రతి అమావాస్యనాడును; 
పిండ ప్రదాన సహితముగాన్‌= పిండములు పెట్టుటతోపాటుగా; తగన్‌= పద్దతి ననుసరించి; భక్తిమెయిన్‌= భక్తితో; పితృయజ్ఞమున్‌= 
శ్రాద్దమును; చేయు+అతండు= చేసేవాడు, నిత్యమున్‌= (ప్రతిదినము; చేసినవాండు+అ= చేసినవాడే; అగున్‌= జాతాడు. 


తాత్సర్యం: చక్కని నడవడిగల ఓ ధర్మరాజా! ప్రతి అమావాస్యనాడూ భక్తితో పిండప్రదానంతో కూడా విధి 
ననుసరించి (శ్రాద్దం చేసేవాడు నిత్యమూ చేసినవాడే అవుతాడు. 


విశేషం: అమావాస్య పితృప్రీతికరమైన దినం. పిండము అంటే మంత్రపూర్వకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున దర్భలపై 
ఉంచే అన్నపు ముద్దలు. నిజానికి పిత్సయజ్ఞము (ప్రతిదినమూ చేయాలి. నెల కొక్కమారు వచ్చే అమావాస్యనాడు చేస్తే 
నిత్యమూ చేసినట్లే అని చెప్పటంవలన మానవులకు ఆ కార్యం మీద అనురక్తి కలుగుతుంది. 


వ. పితృయజ్ఞంబునకు( దిథి విశేషంబు సెప్పెద. 160 
ప్రతిపదార్థం: పిత్సయజ్ఞంబునకున్‌= (శ్రాద్దానికి; తిథి విశేషంబు= (ప్రశస్తమైన తిథులను; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: (శ్రాద్దానికి సంబంధించిన తిథుల విశేషాలను చెప్పుతాను. 


విశేషం: “తిధి” అంటే స్థూలంగా 'Date' అని అర్థం. ఇవి పదునైదు. మనం ఇప్పుడు అనుకునే తేదీవంటిదే. అయితే 
భారతీయుల తిథి సూర్యోదయంతో మొదలై సూర్యోదయం వరకు అనే లెక్కతో ఉండదు. మొత్తానికి రోజులో ఎక్కడో 
ప్రారంభమై 24 గంటలకు కొంచెం హెచ్చుతగ్గులుగా సాగుతూ ఉంటుంది. 


384 శ్రీమదాంధ్ర మహాభారతము 


“ఈక 


పాడ్యమి6 బితృయజ్ఞపరు(డైన( జారుకాం । తాపతి; విదియ గాంతలకు( దండ్రి! 
తదియను జవితిని దా వాజిధనికుండు । పశుభాగి పంచమి బహుసుతుండు, 
షష్టి భానాత్ముండు, సప్తమి( గృషిభాగి, । యష్టమి వాణిజ్య పుష్టుండు, వసు 

గజ ధర్మవిష్ణు చిత్తజ తిథులం । దేకశత జంతువులను గోచయము. గుష్య 


తే. ములును దగ బ్రహ్మ వర్చస్వి పుత్రకులును । ధనము గలవాడు విను చతుర్దశి రణైక 
భాగి పున్నమ నమవస భవ్య సర్వ । కామ్య ఫలభాగి యగు. జువ్వె కౌరవేంద్ర! 161 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర= ధర్మజా! పాడ్యమిన్‌= పాడ్యమి తిథినాడు; పితృ యజ్ఞపరు(డు= (శ్రాద్దంపై ఆసక్తి కలవాడు; 
ఐనన్‌= అయితే; చారు కాంతాపతి= అందమైన భార్యకు భర్త (అవుతాడు); విదియన్‌= రెండవ తిథినాడు; కాంతలకున్‌= 
అందమైన (స్రీలకు; తం(డ్రి= జనకుడు (అవుతాడు); తదియను= మూడవ తిథినాడునూ; చవితిని= నాలుగవ తిథియందూ; 
తాన్‌= తాను; వాజిధనికుండు= గుర్రాలు ధనంగా కలవాడు; పశుభాగి= పశుసంపద కలవాడు; పంచమిన్‌= అయిదవ తిథి; 
బహుసుతుండు= పెక్కండ్రు కొడుకులు కలవాడు; షష్టిన్‌= ఆరవ తిధథియందు; భానాత్ముండు= (ప్రకాశించే ఆత్మ కలవాడు; 
సప్తమిన్‌= ఏడవ తిథియందు; కృషిభాగి= వ్యవసాయం కలవాడు; అష్టమిన్‌= ఎనిమిదవ తిథియందు; వాణిజ్య పుష్టుండు= 
వర్తకపు పుష్టి కలవాడు; వసు గజ ధర్మ విష్ణు చిత్తజ తిథులందున్‌= నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అనే పేర్చుగల 
తొమ్మిదవ, పదియవ, పదునొకండవ, పండ్రైండవ, పదుమూడవ తిథులందు; ఏక శతజంతువులను= ఒక వంద చొప్పున 
జంతువులను (ఏక శఫజంతువులను అని పాఠం - ఒంటి గిట్టగల జంతువులను అని అర్థం); గోచయమున్‌= ఆవుల 
మందలను; కుష్యములును= లోహ సంపదలను; తగన్‌= తగినంత; (బ్రహ్మవర్చస్వి పుత్రకులును= (బ్రహ్మతేజస్సు గల 
కొడుకులును; ధనము గలవా(డు= సంపద కలవాడును, విను= వినుము; చతుర్దశిన్‌= చతుర్దశి అనే పదునాలుగవ తిథి 
యందు; రణ+ఏక భాగి= యుద్దం మాత్రమే పొందేవాడు; పున్నమన్‌= పూర్ణిమయందు; అమవసన్‌= అమావాస్యయందు; భవ్య 
సర్వ కామ్య ఫలభాగి= (్రేష్టములైన అన్ని కోర్కెల ఫలాన్ని పొందేవాడు; అగున్‌= అవుతాడు; చువ్వె= సుమా! 


తాత్పర్యం: పాడ్యమినాడు (శ్రాద్దాన్ని ఆసక్తితో పెడితే అందమైన అతివకు భర్త అవుతాడు. విదియనాడు కన్యలకు 
తండ్రి అవుతాడు. తదియనాడు గుర్రాల ధనంకలవాడూ, చవితినాడు గోధనం కలవాడూ అవుతాడు. పంచమినాడు 
ఎక్కువమంది కొడుకులు కలవాడు, పష్టినాడు చక్కగా ప్రకాశించే బుద్దికలవాడు, సప్తమినాడు వ్యవసాయ దారుడు, 
అష్టమినాడు వ్యాపారపుష్టి కలవాడూ అవుతాడు. నవమినాడు ఒంటిగిట్టలు గల పశువులు ధనంగా కలవాడూ, 
దశమినాడు ఆలమందలు కలవాడూ, ఏకాదశినాడు లోహసంపదలు కలవాడూ, ద్యాదశినాడు బ్రహ్మతేజస్సు గల 
పుత్రులు కలవాడూ, త్రయోదశినాడు భాగ్యవంతుడూ, చతుర్దశినాడు యుద్దం మాత్రమే పొందేవాడూ, పూర్ణిమ, 
అమవస తిథులందు శ్రేష్టమైన కోర్కెలు అన్నీ తీరినవాడూ అవుతాడు. 


నిశేషం: ప్రతి తిథికి ఒక్కొక్క అధి దేవత ఉన్నది. నవమికి వసువులు, దశమికి - ఏనుగులు, ఏకాదశికి యముడు, ద్వాదశికి 
భృగువు, త్రయోదశికి - మన్మథుడు. ఈ పద్యంలో ఈ తిథులను అధిదేవతల పేర్లతో వ్యవహరించారు. కుప్యమంటే వెండి 
బంగారం కాక తక్కిన లోహం. 
క, అపరంబగు పక్షంబును । నపరాహ్హము మేలు పితృసమర్దనమున కా 

ద్యపు( దిథి దశమి చతుర్దశి | నృపవర! యప్పక్షమునను నింధ్యత( బొరయున్‌.” 162 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 385 


ప్రతిపదార్థం: నృపవర!= రాజోత్తమా! పితృసమర్భనమునకున్‌= పితృదేవతల పూజకు; అపరంబు అగు పక్షంబును= 
రెండవదైన కృష్ణ పక్షమూ; అపరాహ్లము= పగటిని అయిదు భాగాలుగా చేస్తే అందులో నాలుగవ భాగమైన కాలమూ; మేలు= 
శ్రేష్టమైనవి; ఆ పక్షమునను= ఆ కృష్ణ పక్షంలో; ఆద్యము+తిథి= మొదటిదైన పాడ్యమి తిథీ; దశమి= పదో తిథీ; చతుర్హశి= 
పదునాలుగో తిథీ; నింద్యతన్‌= చెడ్డ స్థితిని; పారయున్‌= పొందుతాయి. 


తాత్సర్యం: రాజా! కృష్ణపక్షమూ, అపరాహ్హమూ (శ్రాద్దానికి మంచి సమయాలు. కృష్ణపక్షంలో పాడ్యమి, దశమి, 
లు ac) ఠా (sy 
చతుర్దశి తిథులు మంచివి కావు.” 


విశేషం: అపరాహ్హము: అహస్సు అంటే పగటిభాగం. సుమారు పం(డైండు గంటలనుకొని మూడు భాగాలు చేస్తే మూడవ 
భాగాన్ని అపరాహ్హం అంటారు. అంటే సూర్యోదయం ఆరుగంటలకు అయితే మధ్యాహ్నం రెండుగంటల తరువాత కాలం. 
మరొక విధంగా పగటిని అయిదు భాగాలు చేస్తే ఒక్కొక్కభాగం సుమారు రెండు గంటల ముప్పెఆరు నిముషాలు 
అవుతుంది. ఈ భాగాలు మూడు గడువగా నాలుగవ భాగం అపరాహ్హం అవుతుంది. ఈ లెక్క (ప్రకారం కూడా మధ్యాహ్నం 
రెండు గంటల తరువాతి కాలమే అపరాహ్హం. అపరపక్షమంటే కృష్ణపక్షం. పూర్ణిమ తరువాత పాడ్యమి మొదలుకొని 
అమావాస్యదాకా ఉండే పదునైదు రోజుల కాలం. ఇది నెలలో రెండవ భాగం కనుక 'అపరపక్షం' అంటారు. 


క, అనిన విని ధర్మసూనుం । 'డనఘా! యెద్దాన బితృసమర్దన మొనరిం 

చిన నధిక ఫలంబగు న । వ్వినుత ద్రవ్యముల జెప్పవే తెలియంగన్‌.' 163 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= (శ్రద్దతో ఆలకించి; ధర్మసూనుండు= ధర్ముడి కొడుకు యుధిష్టిరుడు; 
అనఘా!= పుణ్యాత్ముడా!; ఏ+దానన్‌= దేనితో; పిత్ససమర్భనన్‌= పితృదేవతలపూజ; ఒనరించినన్‌= చేస్తే; అధిక ఫలంబు= 
ఎక్కువ ఫలం; అగున్‌= కలుగుతుందో; ఆ+వినుత (ద్రవ్యంబులన్‌= మేలైన ఆ పదార్థాలను; తెలియంగన్‌= తెలిసే విధంగా; 
చెప్పవే= దయతో తెలియజేయుము. 
తాత్పర్యం: భీష్ముడు చెప్పినది విని ధర్మరాజు 'పుణ్యాత్ముడా! (శ్రాద్దం ఏ వస్తువులతో చేస్తే ఎక్కువ ఫలం వస్తుందో 
ఆ మేలెన పదారాలను తెలియజెప్పుము” అన్నాడు. 

రూ థి 


వ. అనుటయు దేవవ్రతుం డతని కిట్లనియె. 164 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అన్నంతనే; దేవవ్రతుండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అనగా భీష్ముడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పాడు. 
క. ‘'తిలపాయస ఘృతములు పితృ | కలనములకు నుత్తమములు; గవ్యంబు మహా 
ఫల; మెదియైనన్‌ మత్స్యం । బులు మాంసము విహితవిధి( బ్రభూత ఫలంబుల్‌. 165 


ప్రతిపదార్థం: తిల పాయస ఘృతములు= నువ్వులు, పరమాన్నము, నేయి; పితృ కలనములకున్‌= (శ్రాద్దములకు; ఉత్తమములు= 
శ్రేష్టములైనవి; గవ్యంబు= ఆవులనుండి ఏర్పడేది; ఎది+ఐనన్‌= ఏదైనా; మహాఫలము= గొప్ప ఫలం కలది అవుతుంది; మత్స్యం 
బులు= చేపలు, మాంసము= మాంసమున్నూ; విహిత విధిన్‌= శాస్త్రం ప్రకారం; ప్రభూత ఫలంబుల్‌= దొడ్డ ఫలం కలవి. 


386 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నువ్వులు, పాయసమూ, నేయి శ్రాద్దాలకు మేలైన వస్తువులు. ఆవులనుండి ఏర్పడేది ఏదైనా గొప్ప 
ఫలాన్నిస్తుంది. చేపలు, మాంసమూ శాస్త్రం విధించిన తీరు ననుసరించి దొడ్డఫలా న్నిస్తాయి. 
విశేషం: గవ్యము - గోవునుండి వచ్చేది; పాలు, పెరుగు, నేయి, పేడ, మూ(త్రం - వీటిని పంచ గవ్యాలంటారు. చేపలు, 
మాంసము - అవి ఆహారంగా ఉపయోగించేవారు మాత్రమే (శ్రాద్దములలో వాడాలి. అందరూ కాదు. 
తే. గొటియనంజుడు ఖడ్గంబు నెటిచి గండ | మృగమునందలి పలలంబు మేంకమాంస 

మొక్కండొకటికి ఫలమున నెక్కు డండ్రు । పితృ సమర్దన విదులైన పెద్ద లధిప! 166 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; పితృ సమర్భన విదులు= పితృదేవతల పూజలను గూర్చి చక్కగా తెలిసినవారు; ఐన 
పెద్దలు= అయిన వృద్దులు; గొతియ నంజుడు= గొరై మాంసం; ఖడ్గంబు+ఎబచి= ఖడ్గమృగం మాంసం; గండమృగము 


నందలి పలలంబు= గండభేరుండం అనే దాని అందలి మాంసం; మేక మాంసము= మేక మాంసమూ; ఒకటికిన్‌= ఒకదాని 
కంటె; ఒకండు= ఒకటి; ఫలమునన్‌= ఫలం విషయంలో; ఎక్కుడు= మిన్న; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: గొర్రె, ఖడ్గమృగం, గండ భేరుండం, మేక అనేవాటి మాంసం ఒకదానికంటె ఒకటి మేలైనదని 
శ్రాద్దతత్యం తెలిసిన పెద్దలు చెప్పుతూ ఉంటారు. 


విశేషం: గండ మృగం - నిఘంటువులో దీనికి ఖడ్గమృగం అని అర్థం చూపారు. పద్యంలో అది ముందే ఉన్నది. కనుక 
గండమృగం అంటే గండ భేరుండ పక్షిగా (గ్రహించాలి. నిజానికి దీనిని పక్షి అంటున్నా అది మృగజాతికి చెందినదే అని 
శబ్దరత్నాకరం చెప్పుతున్నది. ఈ పద్యంలో మాంస పర్యాయ వాచకాలు నంజుడు, ఎజచి, పలలము అనే వాటిని కవి 
ప్రయోగించటం విశేషం. 


వ. నక్షత్ర విశేషం బాకర్ణింపుము. 167 
ప్రతిపదార్థం: నక్షత్ర విశేషంబు= నక్షత్రాలకు సంబంధించిన (ప్రత్యేకతను; ఆకర్లింపుము= వినుము. 
గా అడ ( « శ అర్న 

తాత్సర్యం: (శ్రాద్దం విషయంలో ఏ నక్షత్రం ప్రత్యేకత ఏమిటో చెప్పుతాను వినుము. 
సీ. కార్తె బైతృక మగు కర్మ మొనర్వ ని । శృత్రుత, రోహిణిం బుత్ర లబ్ధి, 

శశితారకమున నోజః ప్రాప్తి యార్థం గ్రూ । రపు వర్తనము, పునర్వసువు నందు 

గృషి ఫలోదయ, మనిమిష గురుతార సు । పుష్టి, యాశ్లేష నుత్మృష్ట వీర 

తనుజ లాభము, మఖం దనకులమున పెంపు, । పుబ్బ సౌభాగ్య విస్పూర్తి సిద్ది, 
తే. యర్యమునితార. బెక్కపత్యములు పుట్టు, । హస్తమునం గర్మసఫలత, యవులతార 

సుందరాకార యుతులగు సుతులC గనుట, | యనిలతార వాణిజ్య వర్ణనము గలుగు. 168 


ప్రతిపదార్థం: పైతృకము= పితృదేవతలకు సంబంధించినది; అగు కర్మము= అయిన పని ((శ్రాద్దం); కార్తెన్‌= కృత్తికా 
నక్షత్రమున్న రోజున; ఒనర్సన్‌= చేస్తే; నిశ్శత్రుత= పగవారు లేనిస్థితి (కలుగుతుంది); రోహిణిన్‌= రోహిణియందు; పుత్రలబ్రి= 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 387 


కొడుకులు కలగటం; శశితారకమునన్‌= మృగశిర నక్షత్రంలో; ఓజస్‌+ప్రాప్తి= బలం కలగటం; ఆర్దన్‌= ఆర్దలో; క్రూరము+ 
వర్తనము= దయలేని నడవడి; పునర్వసువునందున్‌= పునర్వసు నక్షత్రంలో; కృషి ఫల+ఉదయము= సేద్యపు ఫలం పుట్టటం; 
అనిమిషగురుతారన్‌= దేవతలగురువు బృహస్పతి నక్షత్రం-పుష్యమిలో; సుపుష్టి= మంచి దేహబలం; ఆశ్షేషన్‌= ఆశ్లేష నక్షత్రంలో; 
ఉత్కృష్ట వీర తనుజలాభము= గొప్ప వీరులైన కొడుకులు కలగటం; మఖన్‌= మఖ అనే నక్షత్రంలో; తన కులమున పెంపు= 
తన కులంలో అభివృద్ది; పుబ్బన్‌= పూర్వఫల్లుని నక్షత్రంలో; సౌభాగ్య విస్ఫూర్తి సిద్ధి= గొప్ప భాగ్యం పెరగటం అనే సిద్ది; అర్య 
మునితారన్‌= సూర్యుడు దేవతగాగల ఉత్తర ఫల్లునీ నక్ష(తమునందు; పెక్కు= ఎక్కువ మంది; అపత్యములు= 
సంతానములు; పుట్టున్‌= కలుగును; హస్తమునన్‌= హస్త అనే నక్షత్రంలో; కర్మసఫలత= పనులు ఫలించటం; అవులతారన్‌= 
తరువాతిదైన చిత్త అనే నక్షత్రంలో; సుందర+ఆకార యుతులు= అందమైన రూపంతో కూడినవారు; అగు సుతులన్‌= 
అయిన కొడుకులను; కనుట= పొందటం; అనిలతారన్‌= వాయువు దేవతగాగల స్వాతియందు; వాణిజ్య వర్రనము= వర్తకం 
పెంపొందటం; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: పితృకర్మ కృత్తికలో చేస్తే పగవారులేని స్థితి, రోహిణిలో కొడుకులు కలగటం, మృగశిరలో దేహబలం, 
ఆ(ర్రలో క్రూరత్వం, పునర్వసులో సేద్యపు ఫలం దక్కటం, పుష్యమిలో మంచి పుష్టి ఆశ్లేషలో గొప్ప శక్తి కల 
కుమారులు కలగటం, మఖలో వంశాభివృద్ది; పుబ్బలో సౌభాగ్యం పెరగటం, ఉత్తరలో సంతానం పెంపొందటం, 
హస్తలో కార్యసిద్ది, చిత్తలో సుందర పుత్రులు కలగటం, స్వాతిలో వర్తకం అభివృద్ది అనే ఫలాల నిస్తుంది. 


విశేషం: ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. ఈ పద్యంలో కొన్నింటిని ఆ అధిదేవతల పేర్లతో 
వ్యవహరించారు. మృగశిర - చంద్రుడు, పుష్యమి - బృహస్పతి; ఉత్తర - సూర్యుడు; స్వాతి- వాయువు, 'పూర్వఫల్నునిలో 
మొదటి అక్షరాలను [గ్రహించి 'పూఫ' అనటం అది [క్రమంగా పుబ్బగా మారటం గుర్తించదగినది. (ఫల్నుని, ఫాల్గునము, 
ఫల్లునుండు అనే పదాలలో న కారమే కాని ణ కారం కాదన్నది బాగా గుర్తించాలి). 


సీ, వినుము విశాఖ సత్తనయ బహుత్వ మ । నూరాధ రాజాధికార, మైంద్ర 
మున. బ్రభుత్వము పెంపు; మూల బూర్వాషాఢ । నారోగ్యమును నుత్తమాతిశయము, 
నుత్తరషాఢ శోకోదయ రహితత్వ, । మభిజిత్తునందు విద్యాభియుక్తి, 
శ్రవణ కాలమున. బరమ గతి సిద్ది, ధ। నిష్ట రాజ్యము, జలనిధిపతార 


తే. మొదలుగా. దారకంబులు మూంట నఖిల । కార్యఫలములు, సదజావికములు గోవు, 
లవుల మూటను గుష్య వృద్ద్వశ్వకాయు । వులు శుచి శ్రాద్దకర్తకు6 గలుగు నధిప!” 169 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వినుము= శ్రద్దతో ఆలకించుము; విశాఖన్‌= విశాఖనక్షత్రంలో; సత్‌ తనయ బహుత్వము= మంచి 
కొడుకుల పెక్కువ;) అనూరాధన్‌= అనూరాధయందు; రాజ+అధికారము= ప్రభుత్వం; ఐంద్రమునన్‌= ఇంద్రుడు దేవతగాగల 
జ్యేష్టయందు; ప్రభుత్వము పెంపు= అధికారం పెరగటం; మూలన్‌= మూలా నక్షత్రంలోను; పూర్వాషాఢన్‌= పూర్వాషాఢ అనే 
నక్షత్రంలోను (వరుసగా); ఆరోగ్యమును= రోగాలు లేనితనమూ; ఉత్తమ+అతిశయము= గొప్ప అభివృద్ది; ఉత్తరాషాఢన్‌= ఉత్తరాషాఢ 
నక్షత్రంలో; శోక+ఉదయ రహితత్వము= దుఃఖం కలగటం అనేది లేకపోవటం; అభిజిత్తునందున్‌= అభిజిత్తులో; విద్యా+అభియుక్తి= 
మంచి విద్య అలవడటం; (శ్రవణ కాలమునన్‌= (శ్రవణ నక్షత్రం ఉన్న వేళయందు; పరమగతి సిద్ది= మోక్షం సిద్దించటం; 
ధనిష్టన్‌= ధనిష్టలో; రాజ్యము; జలనిధి ప తార= జలములకు రాజైన వరుణుడి నక్షత్రం శతభిషం; మొదలుగాన్‌ =మొదలుకొని; 
తారకంబులు= నక్షత్రములు; మూంటన్‌= మూడింటియందు; అఖిల కార్య ఫలములు= అన్ని పనులు నెరవేరటం; సత్‌ 


388 శ్రీమదాంధ్ర మహాభారతము 


అజ+అవికములు= మంచి మేకలు, గొర్రెలు (అనువాటి లాభం); గోవులు= ఆవులు (లభించటం); అవుల మూ(టను= 
తరువాతి మూడు నక్షత్రాలలో; కుష్యవృద్ది+అశ్వక+ఆయువులు= లోహముల సంపద పెరగటం; గుర్రాలు లభించటం, 
ఆయువు పెరగటం; శుచి(శ్రాద్ధ కర్తకున్‌= పరిశుద్దుడైన (శ్రాద్ధ కర్తకు; కలుగున్‌= కలుగుతాయి. 
తాత్పర్యం: రాజా! వినుము. విశాఖయందు మంచి పుత్రులు కలగటం, అనూరాధయందు ప్రభుత్వం, జ్యేష్టలో 
అధికారం పెంపొందటం, మూలయందు ఆరోగ్యం, పూర్యామాఢయందు గొప్ప అభివృద్ది, ఉత్తరాషాఢయందు శోకం 
తొలగిపోవటం, అభిజిత్తునందు విద్యాభివృద్ది, శ్రవణంలో మోక్షం, ధనిష్టయందు రాజ్యం, శతభిషంలో కార్యఫలం, 
పూర్వ్యాభాద్రలో మేకలు గొర్రెలు వృద్ది పొందటం, ఉత్తరాభాద్రలో గోసంపద వృద్ది పొందటం, రేవతి యందు 
లోహసమృద్ది, అశ్వినియందు గుర్రాల లాభం, భరణియందు ఆయువు అనే ఫలాలు నిర్మలుడైన (శ్రాద్దకర్తకు 
లభిస్తాయి.” 
విశేషం: ఐంద్రము - ఇంద్రదేవతాకము - జ్వేష్టు అభిజిత్తు - నక్షత్రాలు ఇరువదియేడు మాత్రమే. కాని కొందరు ఉత్తరాషాఢ, 
శ్రవణాలకు మధ్య 'అభిజిత్తు' అనే మరొక నక్షత్రాన్ని కూడా లెక్కిస్తారు. ఆ లెక్కన ఇరవై ఎనిమిది. జలనిధి - సముద్రము. 
దాని రాజు వరుణుడు. అతడు దేవత అయిన నక్షత్రం శతభిషం. అది మొదలుకొని మూడు అంటే శతభిషం, పూర్వాభాద్ర, 
ఉత్తరాభాద్ర. తరువాతి మూడు తారలు రేవతి, అశ్విని, భరణి. 

'నక్షత్రేష్టిి అని ఒక మం(త్రభాగం ఉన్నది. అందులో నక్షత్రాల వరుస కృత్తికతో ప్రారంభమైనది. ప్రస్తుతం అళ్వినితో 
మొదలవుతున్న వ్యవహారం ఉన్నది. వైదిక సంప్రదాయా న్ననుసరించి ర సందర్భంలో కృత్తికతో ప్రారంభించినట్లు భావించాలి. 


'కుష్యం' అంటే వెండి, బంగారు కాక తక్కిన లోహాలు. శుచి(శ్రాద్దకర్త - అనటంవలన (శ్రాద్దానికీ, పవిత్రతకూ గట్టి 

సంబంధం ఉన్నదని తెలియవస్తున్నది. 
వ. అనిన నప్పుడమిటే( డప్పురుషవరునిం 'బిత్భ పూజనంబులకు( బాత్రంబు లెట్టివి గావలయు?' నని యడిగిన 

నయ్యమరనదీనందనుం డిట్లనియె. 170 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆ+పుడమిటేండు= ఆ రాజు; ఆ+పురుషవరునిన్‌= పురుషులలో (శ్రేష్టుడైన ఆ భీషు డిని; 
పితృపూజనంబులకున్‌= పితృదేవతల ఆరాధనలకు, పాత్రంబులు= యోగ్యతకలవి; ఎట్టి+అవి= ఏ విధమైనవి; కావలయును= 
కావాలి; అని; అడిగినన్‌= అడుగగా; ఆ+అమరనదీ నందనుండు= ఆ గంగకొడుకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: ఇట్లు చెప్పగా ధర్మరాజు భీష్ముడితో 'పిత్సదేవతల ఆరాధనకు యోగ్యులు ఎవరు? అని అడిగితే 
భీష్ము డిట్లా చెప్పాడు. 
క. దైవిక కృత్యంబులకును । భూవర! భూసురుల సూక్ష్యముగ శోధింపం 

గా వలదు గాని పితృ పూ । జావిధికిం బరీక్ష వలయు సమ్యగ్ధంగిన్‌. 171 
ప్రతిపదార్థం: భూవర!= రాజా[ దైవిక కృత్యంబులకును= దైవ సంబంధమైన కార్యాలకు; భూసురులన్‌= (బ్రాహ్మణులను; 


సూక్ష్మముగన్‌=నిశితంగా; శోధింపంగాన్‌= పరీక్షించటం; వలదు= వద్దు; కాని; పితృ పూజా విధికిన్‌= శ్రాద్దపు పనికి; సమ్యక్‌+భంగిన్‌= 
చక్కని తీరున; పరీక్ష= గుణ దోషాలను పట్టిచూడటం; వలయున్‌= కావాలి. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 389 


తాత్పర్యం: రాజా! దేవతాసంబంధమైన పనులలో (బ్రాహ్మణులను అణువణువునా పరీక్షించ నక్కరలేదు. కాని, 
శ్రాద్దాలకు మాత్రం చాలా గట్టిగా పరీక్ష చేయాలి. 


విశేషం: ఇచట భూసురులంటే ఆయా పనులలో మం(త్ర తంత్రాలను ప్రయోగించేవారని భావం. (బ్రాహ్మణుడిలోని ఏ చిన్న 
లోపమైనా (శ్రాద్దాన్ని నాశనం చేస్తుందని ధ్వని. 


వ. కావున నీ వడిగి మేలు చేసి తాకర్ణింపుము. 172 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; నీవు; అడిగి= (ప్రశ్నించి; మేలు చేసితి= మంచిపని చేశావు; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: కనుక నీవు ఈ విషయం అడిగి మంచి చేశావు. వినుము. 


తే. కులవయో రూపశీల విద్యల నుదాత్తు | లనంగ6 దగువారు పంక్తి పావనులు తద్దు 

ణమ్ము లారయ లేని జనములు పంక్తి । దూషకులు పైతృకమునకు దోషదూర! 173 
ప్రతిపదార్థం: దోషదూర!= తప్పుడు గుణాలకు దూరమైన ఓ ధర్మరాజా!; పైతృకమునకున్‌= (శ్రాద్దానికి; కుల వయస్‌ రూప 
శీల విద్యలన్‌= కులం; వయస్సు, రూపం, మంచి స్వభావం; గొప్పచదువు అనువాటిచేత; ఉదాత్తులు= గొప్పవారు; అన 
గన్‌+తగువారు= అనటానికి యోగ్యత కలవారు; పంక్తి పావనులు= భోజనంచేసేవారి వరుసను పవిత్రం చేయగలవారు; 


ఆరయన్‌= పరిశీలించి చూడగా; తత్‌+గుణమ్ములు= ఆ గుణాలు; లేనిజనములు= లేని మనుష్యులు; పంక్తి దూషకులు= 
బంతిని (వరుసను) చెడగొట్టువారు. 


తాత్సర్యం: మంచికులం, ప్రాయం, అందచందాలు, స్వభావం, విద్య అనే వాటిచేత ఉన్నతులనదగినవారు శ్రాద్దక్రియలో 
పంక్తిని పవిత్రం చేసేవారు. ఈ గుణాలు లేనివారు పంక్తిని పాడుచేసేవారు. 


విశేషం: 'దోషదూరి అనే సంబోధనలో ఎన్నడూ దోషాలను దగ్గరకు రానివ్వకుము అన్న సూచన తోస్తున్నది. రూపం 
ఉన్నచోట మంచిగుణాలు ఉంటాయని ఒక భావన. “యత్రాకృతి స్తత్ర గుణాః” శీలం’ అంటే అభ్యాసాదులవలన రావటం, 
పోవటం లేని స్వభావం. ఇచట 'సచ్చీలం' అనే అర్థాన్నే గ్రహించాలి. 'ఆరయన్‌ో అనే పదం చేత ఆ గుణాలు లేనితనాన్ని 
జా(గత్తగా పరిశీలించి తెలిసికొనాలని భావం. 


వ. మటియును బంక్తి దూషకులం జెప్పెద నాకర్ణింపుము. 174 


ప్రతిపదార్థం: మణియును= ఇంకా; పంక్తిదూషకులన్‌= వరుసను పాడుచేసేవారిని; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= 
వినుము. 


తాత్సర్యం: ఇంకా పంక్తిని పాడుచేసేవారిని తెలుపుతాను వినుము. 
విశేషం: కలిసి మెలగనివారు - పంక్తిదూషకులు. 


సీ. జూదరి గరదుండు వేదంబు సదువని । వాండు వడ్డికి నిచ్చువాండు గాయ 
కుండు గ్రామము పని గుడుచునాతండు గృహ । దాహి కుష్టము గల తనువు నాత( 


390 శ్రీమదాంధ్ర మహాభారతము 


డటు( దెవుల్‌ గొన్నాతం డఖిల వస్తువులును | నమ్మెడు నతండు సోమమ్ము విక్ర 
యించిన యత. డబ్ది సంచార లాభోప । జీవకుం డుర్వీశ సేవకుండు 


తే. భార్యయును దాను బుత్రుల( బంచికొన్న । వాండు పసుల. బెక్కేలెడువాండు కపట 
కృత్యముల మ్రుచ్చిమిని శిల్పకృతుల బ్రదుకు । వారు పంక్తిదూషకు లండ్రు పౌరవేంద్ర! 175 


ప్రతిపదార్థం: పౌరవేంద్ర!= పురువంశరాజా!; జూదరి= జూదగాడు; గరదుండు= విషం పెట్టేవాడు; వేదంబు+చదువనివా( 
డు= వేదాధ్యయనం చేయనివాడు; వడ్డికిన్‌= ధనాన్ని వడ్డికి; ఇచ్చువాండు= ఇచ్చేవాడు; గాయకుండు= పాటలు పాడి 
పొట్టగడుపుకొనేవాడు; గ్రామము పనిన్‌= ఊరి పనితో; కుడుచు+ఆత(డు= జీవనం చేసేవాడు; గృహదాహి= ఇళ్ళకు నిప్పు 
పెట్టేవాడు; కుష్టముగల తనువు+ఆతండు= కుష్ట రోగంగల శరీరం ఉన్నవాడు; అజు+తెవుల్‌ కొన్న+ఆత(డు= క్షయరోగం 
కలవాడు; అఖిల వస్తువులును= అన్ని దినుసులను; అమ్మెడు+అతండు= అమ్మేవాడు; సోమమ్ము= యజ్ఞంలో ఉపయోగించే 
సోమరసాన్ని; విక్రయించిన+అతండు= అమ్మినవాడు; అబ్ది సంచార లాభ+ఉపజీవకుండు= సముద్ర ప్రయాణాలతో కలిగిన 
లాభంతో బ్రతికేవాడు; ఉర్వీ+ఈశసేవకుండు= రాజు కొలువులో ఉన్నవాడు; భార్యయును= పెండ్డామును; తాను; పుత్రులన్‌= 
బిడ్డలను; పంచికొన్నవాండు= పంచుకొన్నవాడు; పసులన్‌= పశువులను; పెక్కు= ఎక్కువగా; ఏలెడువాండు= పాలించేవాండు; 
కపట కృత్యములన్‌= వంచన పనులతో; (ముచ్చిమిని= దొంగతనంతోను; శిల్పకృతులన్‌= నేర్పుగల పనులతోను; బ్రదుకువారు= 
జీవించేవారు; పంక్తిదూషకులు= పంక్తిని చెరచేవారు; అం(డడ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! జూదగాడు, విషం పెట్టేవాడు, వేదం చదవనివాడు, వడ్డవ్యాపారి, గాయకుడు, కరణం, ఇళ్ళు 
కాల్ఫేవాడు, కుష్టరోగి, క్షయరోగి, అన్ని వస్తువులను అమ్మేవాడు, సోమం అమ్మేవాడు, సము(ద్రవ్వాపారి, రాజోద్యోగి, 
భార్యా తనూ కన్నకొడుకులను పంచుకొన్నవాడు, వ్యాపారంకొరకు పశువులను పెద్ద సంఖ్యలో పెంచేవాడు, మోసం 
పనులు, దొంగతనం, శిల్పపు పనులు - వీటితో బ్రదుకు సాగించేవారూ పంక్తి దూషకులు అంటారు.’ 


విశేషం: యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, (ప్రతిగహం అని (బ్రాహ్మణుడికి వేదం నిర్ణయించిన కర్మలు 
ఆరు. వీటికి విరుద్దమైనవన్నీ అతడికి దుష్టగుణాలుగా లెక్క. గాయకుడు, శిల్పి ఎట్టా దుష్టులు? అనే అనుమానం 
కలుగవచ్చును. కేవలం ఆత్మానందంకొరకు, ఇతరుల ఆనందంకొరకు మాత్రమే అయితే అవి దోషాలు కావు. అవి బ్రతుకు 
తెరువులయితే వాటివలన విహిత కర్మలు చెడతాయి కనుక అవి దోషాలు. భార్యా, తనూ, కొడుకులను పంచుకొనటం అంటే 
నిత్యమైన దాంపత్య ధర్మాన్ని చెరచటం. అది దోషం. 


వ. అని చెప్పి వెండియు. 176 
తాత్సర్యం: ఇట్లా చెప్పి ఇంకా అంటున్నాడు. 
క, “తలం జీరసుట్టియును జె । ప్పులు దొడిగియు. జేసినట్టి భోజనము ఫలం 

బలఘుచరిత! పద్మజు( డసు । రల భాగం బని విధించె. బ్రకటఫణితులన్‌. 177 


ప్రతిపదార్థం: అలఘు చరిత!= గొప్పదైన ప్రవర్తన కలవాడా! పద్మజుండు= (బ్రహ్మ; తలన్‌= నెత్తికి; చీర= వస్త్రము; చుట్టియును= 
చుట్టుకొని; చెప్పులు= పాదరక్షలు; తొడిగియును= ధరించీ; చేసిన+అట్టి భోజనము ఫలంబు= చేసిన భోజనం ఫలం; అసురల 
భాగంబు= రాక్షసులకు చెందేది; అని; ప్రకట ఫణితులన్‌= స్పష్టమైన తీరులతో; విధించెన్‌= ఏర్పాటు చేశాడు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 391 


తాత్సర్యం: దొడ్డ నడవడికల రాజా! తలకు గుడ్డచుట్టి చెప్పులు వేసికొని చేసిన భోజనం ఫలం రాక్షసులకు 
చెందుతుందని బ్రహ్మ స్పష్టమైన పద్దతులతో శాసించాడు. 
యు ఆాా తొ 


నిశీషం: ప్రధానంగా సందర్భాన్నిబట్టి పితృ కర్మలయందు అని సంభావించాలి. ఇతర సమయాలలో కూడా ఇది దోషమే. 


తే. పలుదెఅంగుల వంటకంబుల. బ్రమాద । జాతమై యశుచిత్వంబు సంభవించి 

నప్పు డసురులు గొంగ్రు క్రియా ఫలంబు(; | దిలలు పై జల్ల నశుచిత దొలంగు నండ్రు. 178 
ప్రతిపదార్థం: పలు+తెజంగులన్‌= పెక్కు విధాలుగా; వంటకంబులన్‌= (శ్రాద్దంకొరకు ఉంచిన భోజన పదార్థాలమీద; 
ప్రమాద జాతము+ఐ= పారపాటువలన పుట్టినదై; అశుచిత్వంబు= మైల; సంభవించిన+అప్పుడు= కలిగినప్పుడు; (క్రియా 
ఫలంబున్‌= అట్టి వంటకాలతో చేసిన శ్రాద్ధ కర్మల ఫలితాన్ని; అసురులు= రాక్షసులు; కొండ్రు= గ్రహిస్తారు; పైన్‌= మీద; 
తిలలు= నువ్వులు; చల్లన్‌= చల్లితే; అశుచిత= అశుభ్రత; తొలంగును= పోతుంది; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: వంటకాలమీద ఎన్నో విధాలుగా మైల సోకవచ్చు. అట్టి వాటితో పితృకర్మంచేస్తే ఆ ఫలం రాక్షసులు 
దక్కించుకొంటారు. ఆ వంటకాలమీద నువ్వులు చల్లితే ఆ అశుచిత్వం పోతుం దంటారు. 


విశేషం: మైలపడ్డ వంటకాలతో (శ్రాద్దం చేయటం వ్యర్థమే కాదు అనర్ధదాయకం కూడా అవుతుందని భావం. 


క. శాంతుండు సువ్రతశీలుండు । దాంతుం డధ్యాపకుండు దయగలవా( డ 

త్యంత ప్రబోధ సంప । ద్వంతుండు పావనులు భూపవర! పంక్తులకున్‌. 179 
ప్రతిపదార్థం: భూవర!= రాజా! శాంతుండు= మనస్సును నిలువరించినవాడు; సువ్రతశీలుండు= చక్కని వ్రతములు చేసే 
స్వభావం కలవాడు; దాంతుండు= ఇంద్రియాలపై అదుపు గలవాడు; అధ్యాపకుండు= వేదం చదివించేవాడు; దయగలవా( 


ఢు= ప్రాణులయందు బాలిగలవాడు; అత్యంత (ప్రబోధ, సంపద్వంతు(డు= మిక్కిలి ఎక్కువ అయిన జ్ఞానమనే సంపదగలవాడు; 
పంక్తులకున్‌= (శ్రాద్ధ భోజనపు వరుసలకు; పావనులు= పవిత్రులు. 


తాత్పర్యం: రాజా! శాంతుడు, (వ్రతశీలుడు, దాంతుడు, వేదం బోధించేవాడు, ప్రాణులయందు జాలిగలవాడు, 
పండిన జ్ఞానసంపద గలవాడూ (శ్రాద్దభోజన పంక్తులలో పవిత్రులు. 
విశేషం: అంతరింద్రియ నిగ్రహం శాంతి, బహిరింద్రియ నిగ్రహం దాంతి; ప్రబోధం అంటే జ్ఞానం. మోక్ష విషయకమైన బుద్ది. 
క. వ్యాకరణ ధర్మశాస్త్ర వి । వేకములు. బురాణజాత వేదిత్వము బ్ర 

హ్మైకత్వ బోధనము నధి । పా! కలిగినవారు పంక్తిపావనులు గడున్‌. 180 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వ్యాకరణ ధర్మశాస్త్ర వివేకములు= శబ్దశాస్త్రం, ధర్మశాస్త్రం అనే వాటిలో ప్రజ్ఞా పురాణజాత 
వేదిత్వము= పురాణాల సముదాయం తత్త్యపూర్వకంగా తెలిసి ఉండటమూ; బ్రహ్మ+ఏకత్వ బోధనము= (బ్రహ్మం ఒకటే అనే 
జ్ఞానమూ; కలిగినవారు= ఉన్నవారు; కడున్‌= ఎక్కువగా; పంక్తి పావనులు= పంక్తిని పవిత్రం చేసేవారు. 


తాత్సర్యం: వ్యాకరణజ్ఞానమూ, ధర్మశాస్త్రజ్ఞానమూ, పురాణజ్ఞానమూ, పరమాత్మజ్ఞానమూ కలవారు మిక్కిలిగా 
పంక్తి పావనులు. 


392 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వ్యాకరణం శబ్ద (బ్రహ్మమును గురించి చెప్పుతుంది. ధర్మశాస్త్రం చేయదగినవాటినీ, చేయరానివాటినీ తెలపటం 
ద్వారా ఉత్తమత్వాన్ని కలిగిస్తుంది. పురాణాలు వేదార్జాలను చక్కగా వివరిస్తాయి. ఇవి [క్రమంగా ఒక దానిద్వారా మరొకటి పుష్టిని 
పొంది (బ్రహ్మజ్ఞానానికి సహకరిస్తాయి. బ్రహ్మజ్ఞానం తుదిమెట్టు. తక్కినవి వరుసగా దానికి పూర్వంలో ఉండే సోపానాలు. 


తే. మేలి గుణములు గనియు నమిత్రజనము । శ్రాద్ద పాత్రంబు. జేయంగ6 జన దమిత్ర 

దత్తమైనది భస్మహుతంబు( జౌట । నిడిన విత్తును బోలెనై చెడు నృపాల! 181 
ప్రతిపదార్థం: నృపాల!= రాజా! మేలిగుణములు= ఉత్తమ గుణాలు; కనియును= చూచికూడా; అమిత్రజనమున్‌= మై త్రిలేని 
జనాన్ని; (శ్రాద్ధ పాత్రంబున్‌= పితృకర్మలో తగినదిగా; చేయంగన్‌+చనదు= చేయరాదు; అమి(త్రదత్తము= పగవారికి ఇచ్చింది; 


ఐన+అది= అయిన వస్తువు; భస్మహుతంబున్‌= బూడిదలో వేసిన హోమ (ద్రవ్యమున్నూ; చౌటన్‌= చవిటినేలలో; ఇడిన విత్తును 
పోలెన్‌= పెట్టిన విత్తనంవలె; ఐ= అయి; చెడున్‌= చెడిపోతుంది. 


తాత్సర్యం: రాజా! మంచిగుణాలు ఉన్నా పగవారిని (శ్రాద్దంలో పాత్రం చేయరాదు. పగవారికి ఇచ్చినది బూడిదలో 
వేసిన హోమద్రవ్యంవలె, చవిటినేలలో విత్తిన బీజంవలె చెడిపోతుంది. 


విశేషం: అలం: ఉపమ. “ఏకక్రియం భవేన్మిత్రమ్‌” - ఒకే విధమైన పనులతో కలసిమెలసి ఉండేవారిని మిత్రము అంటారు. 
పనులలో విరుద్దంగా నడచేవారు అమి(త్రులు. వారు (శ్రాద్దంలో పంక్తికి పనికిరారు. 


క. మును ముట్ట నెటి(గి శ్రాద్దం । బునకుం గైకొనుట మేలు భూసురునిం గై 

కొని యరసి కా డనిన నా । తని యుమ్మలికంబు సెటుచు ధార్మికు నైనన్‌. 182 
ప్రతిపదార్థం: భూసురునిన్‌= బ్రాహ్మణుడిని; మును= ముందుగానే; ముట్టన్‌= పూర్తిగా; ఎజింగి= తెలిసికొని; (శ్రాద్దంబునకున్‌= 
పిత్సృయజ్ఞానికి; కైకొనుట= (గ్రహించటం; మేలు= మంచిది; కైకొని= (గ్రహించి; అరసి= తరువాత పరీక్షించి; కాండు= 
పనికిరాడు; అనినన్‌= అంటే; ఆతని+ఉమ్మలికంబు= ఆ (బ్రాహ్మణుడి గుండెదిగులు; ధార్మికుని+ఐనన్‌= ధర్మం తప్పక 
నడచుకొనే వాడినైనా; చెణుచున్‌= చెడగొట్టుతుంది. 
తాత్సర్యం: యోగ్యతను ముందే కడదాకా పరీక్షించి బ్రాహ్మణుడిని నియోగించటం మంచిది. అట్లాకాక నియోగించిన 
తరువాత పరీక్షించి పనికిరాడంటే అతడి వేదన ఎంత ధర్మాత్ముడినైనా పాడుచేస్తుంది. 


విశేషం: ఇది చాలా సుకుమారమైన విషయం. పిలిచి అవమానిస్తే ఆ దోషం తనకే త్రిప్పికొడుతుందని గుర్తించి జాగ్రత్త 


పడాలి. 


క. ఈ తెజంగు లెల్ల నెలింగి సు । నీతంబుగ శ్రౌద్ద మధిక నియతి నడపు ని 
ర్జూత దురితుండు నడచు. బై | యాతిశయం బెసంగ దేవయానమున నృపా! 183 


ప్రతిపదార్థం: నృపా!= రాజా! ఈ తెజంగులు= ఈ పద్దతులు; ఎల్లన్‌= అన్నింటినీ; ఎటి(గ= తెలిసికొని; (శ్రాద్దము= 
పితృయజ్ఞాన్ని; అధిక నియతిన్‌= ఎక్కువ నిష్టతో; సునీతంబుగన్‌= చక్కగా చేసిన దానినిగా; నడపు నిర్జూత దురితుండు= 
నడపునట్టి పూర్తిగా తొలగిపోయిన పాపాలు కలవాడు; ప్రియ+అతిశయంబు= సంతోషం యొక్క ఎక్కువతనం; ఎస6గన్‌= 
వృద్దిపొందగా; దేవయానమునన్‌= దేవతల దారిలో; నడచున్‌= ప్రయాణిస్తాడు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 393 


తాత్సర్యం: రాజా! ఈ పద్దతులన్నీ చక్కగా తెలిసికొని గొప్ప నిష్టతో (శ్రాద్దం చక్కగా ఆచరించే పాపరహితుడు 
ఠా అ 0 
సంతోషం ఉప్పొంగుతుండగా దేవమార్గంలో ప్రయాణిస్తాడు.” 


విశేషం: సునీతము. అధిక నియత అనే పదాలు శ్రద్ద సడలనీయని లక్షణానికి వ్యంజకాలు. 


వ. అని చెప్పి శాంతనవుండు కౌంతేయాగ్రజునితో మఠథియు నిట్లను “బ్రహ్మమానస పుత్తుండగు నత్రిమునీంద్రు 
వంశంబునకుం దొడవగు దత్తాత్రేయ నందనుండు నిమినామధేయుండగు సంయమి కొడుకు శ్రీమంతుండను 
పేరివాండు మృతుం డగుటయు. 184 

ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; చెప్పి= తెలియజేసి; శాంతనవుండు=శంతనుడి కొడుకు భీష్ముడు; కౌంతేయ+అ(గ్రజునితోన్‌= 

కుంతి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజుతో; మజియున్‌= ఇంకా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పుతున్నాడు; బ్రహ్మ 
మానస పుత్రుండు= బ్రహ్మమనస్సునుండి పుట్టిన కొడుకు; అగు అత్రి ముని+ఇంద్రు వంశంబునకున్‌= అయిన అత్రి 
మహర్షి వంశానికి; తొడవు+అగు= ఆభరణం అగు; దత్తాత్రేయ నందనుండు= అయిన దత్నాతేయుడి కొడుకు, 


నిమినామధేయుండు= నిమి అనే పేరుగలవాడు; అగు సంయమి కొడుకు= అయిన మహర్షి పుత్రుడు; శ్రీమంతుండు+అను 
పేరివాండు= శ్రీమంతుడనే పేరుగలవాడు; మృతుండు= చనిపోయినవాడు; అగుటయున్‌= కాగా. 


తాత్పర్యం: ఈ విధంగా చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్టా అన్నాడు. “బ్రహ్మదేవుడి మానసపుత్రుడు 
అత్రిమహర్షి వంశానికి అలంకారం అనదగిన దత్తాత్రేయుడి కుమారుడు నిమి. అతడి కొడుకు శ్రీమంతు డనేవాడు 
చనిపోయాడు. 


విశేషం: మానసపుత్రుడు - సంకల్పమాత్రంచేత పుట్టినవాడు. సనక సనందనాదులు కూడా ఇట్టివారే. 
ఇతిహాసాలు ధర్మవిషయాలను సూటిగా చెప్తుతాయి. అవి హృదయంలో చక్కగా నాటుకొనటానికి కొన్ని కథలమీద 
సమన్వయించి చూపుతాయి. ఇది అట్టి కథలలో ఒకటి. 
క. నిమి యక్కుమారునకు శ్రా । ద్దము సేయుచు నుండి భక్తి. దలంచినం గృపన 
త్రిమునీంద్రు(డు వచ్చి క్రియా | సమీక్షణము సేసె మది నెసంగు నర్శిలితోన్‌. 185 
ప్రతిపదార్థం: నిమి= నిమిమహర్షి ఆ+కుమారునకున్‌= ఆ చనిపోయిన కొడుకునకు; (శ్రాద్దము= పితృయజ్ఞం; చేయుచున్‌= 
చేస్తూ; ఉండి; భక్తిన్‌= భక్తితో; తలంచినన్‌= భావించగా; కృపన్‌= దయతో; అత్రి ముని+ఇంద్రుండు= అత్రి మహర్షి వచ్చి= 


ఏతెంచి; మదిన్‌= హృదయంలో; ఎసంగు= వృద్దిపొందే; అర్మిలితోన్‌= ప్రేమతో; (క్రియా సమీక్షణము= కర్మయొక్క బాగోగుల 
పరీక్షను; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: నిమి ఆ కొడుకుకు (శ్రాద్ధం చేస్తూ భక్తితో తలచినంతనే అత్రి మహర్షి దయతో వచ్చి పెరుగుతున్న 
(ప్రేమతో కార్యకలాపాన్ని చక్కగా పరికించాడు. 


వ. అట్లు పావక క్రియా కలాపం బనుసంధించి యా సంయమివరుండు. 186 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; పావక (క్రియా కలాపంబు= పవిత్రం చేసే పనుల సముదాయాన్ని; అనుసంధించి= 
చక్కగా సమన్వయించి; ఆ సంయమి వరుండు= బుషిశ్రేష్టుడైన ఆ అత్రి. 


394 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఆ పవిత్ర క్రియా సముదాయాన్నంతా చక్కగా భావించి యా మహర్షి శ్రేష్టుడు. 


అత్రిమహాముని నిమి కెటింగించిన శ్రాద్దక్రియా విశేషము (సం.13-91-3) 


ఆ. “పరిగృహీతు లైన బ్రాహ్మణుల్‌ పంక్తి పా। వన వరిష్ణు లగుట, వారి కిడిన 
దర్భ విష్టరములు దక్షిణావర్తంబు | లగుట( గ్రియలు దిలసమగ్ర లగుట. 187 


ప్రతిపదార్థం: పరిగృహీతులు= (శ్రాద్దమునకు ఎన్నుకొని తెచ్చినవారు; ఐన (బ్రాహ్మణుల్‌= అయిన విప్రులు; పంక్తి పావన 
వరిష్టులు= వరుసను పవిత్రం చేసేవారిలో మిక్కిలి గొప్పవారు; అగుటన్‌= కావటాన్నీ, వారికిన్‌= వారికై; ఇడిన= పెట్టిన; దర్భ 

ర్‌ లు 
విష్టరములు= దర్భల ఆసనాలు; దక్షిణ+ఆవర్తంబులు= కుడివైపు మలగినవి; అగుటన్‌= కావటాన్ని; క్రియలు= ఆయా కర్మ 
విశేషాలు; తిల సమ(గ్రలు= నువ్వులు నిండుగా కలవి; అగుటన్‌= కావటాన్నీ. 


తాత్పర్యం: ఎన్నుకొని తెచ్చిన బ్రాహ్మణులు పంక్తి పావనులలో మిక్కిలి శ్రేష్టులు కావటం, వారికై పెట్టిన దర్భ 
ఆసనాలు కుడివైపు మలగినవి కావటం, (క్రియలన్నీ నువ్వులతో నిండుదనం కలవి కావటమూ (190వ పద్యంలోని 
'ఉగ్గడించి సంభావించెన్‌ో అనే దానితో అన్వయం). 


క, అమలినతర దర్ధన్యా । సము లెందును దక్షిణంబు సాంగ నిడిన య 

గ్రములు గలిగి యుండుట మం । త్రము లయ్యె విధుల కంచితముగ నడచుటన్‌. 188 
ప్రతిపదార్థం: అమలిన తర దర్భ న్యాసములు= మిక్కిలి స్వచ్చములైన దర్భలు ఉంచుటలు; ఎందును= అన్ని చోట్ట; 
దక్షిణంబు= కుడివైపుగా; సాంగన్‌= వ్యాపించేటట్టు; ఇడిన+అ(గములు= ఉంచిన చివళ్ళు; కలిగి+ఉండుట= కలిగి ఉండటాన్ని; 
మం(త్రములు= వేదమంత్రాలు; ఆ+ఆ విధులకున్‌= ఆయా శాస్త్ర విధానములకు; అంచితముగన్‌= చక్కగా కుదిరేటట్లుగా; 
నడచుటన్‌= వర్తించటాన్ని. 
తాత్పర్యం: స్వచ్చమైన దర్భలు ఉంచిన పద్దతి కుడివైపు సాగిన చివళ్ళు కలిగి ఉండటాన్నీ, మంత్రాలు ఆయా 
పనులకు తగినట్టుగా నడవటాన్ని. 


ఆ. మునగ యుల్లి యడవి మునగ దుర్మాంసము । లానుగమ్ము మలినమైన యుప్పు 
కటియ జీలకట్టి కటివేము గురుజ యిం । గువ ప్రవర్ణనీయ కోటి యగుట. 189 


ప్రతిపదార్థం: మునగ= మునగకూర; ఉల్లి= ఎ(ర్రగడ్డలు, తెల్ల గడ్డలు; అడవి మునగ= అడవి మునగ అనే శాకము; 
దుర్మాంసములు= చెడిన మాంసములు; ఆనుగమ్ము= సొరకాయ; మలినము+ఐన ఉప్పు= చెడిన ఉప్పు; కజియ జీలకటజ్ద= 
నల్లని జీలకర్ర, కణివేము= కరివేపాకు; గురుజ= ఉత్తుండి అనే ఆకుకూర; ఇంగువ= ఇంగువ అనేవి; (ప్రవర్ణనీయ కోటి= 
బొత్తుగా విడువదగిన వస్తువుల సముదాయం; అగుటన్‌= కావటాన్ని. 


తాత్సర్యం: ఆ శ్రాద్దంలో మునగ, ఉల్లి, అడవి మునగ, చెడుమాంసాలు, సొరకాయ, మలినమైన ఉప్పు, నల్లజీలకర్ర, 
కరివేపాకు, గురజాకు, ఇంగువ అనే వస్తువులు పూర్తిగా విడచి వేసిన సంగతిని (సంభావించాడు). 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 395 


క. శునకంబు రజస్వల యగు । వనిత పతితు( డంత్యజాతి వాడా క్రియ ప 

ట్టున కెయిది తవుల6 జేరక | చనం జేయుట నుగ్గడించి సంభావించెన్‌. 190 
ప్రతిపదార్థం: శునకంబు= కుక్క; రజస్వల+అగు వనిత= ముట్టెన (స్రీ; పతితుండు= చెడునడవడి కలవాడు; అంత్యజాతివాం 
డు= శూద్రుడు; ఆ క్రియ పట్టునకున్‌= ఆ (శ్రాద్దకర్మ జరుగుతున్న చోటికి; ఎయిది= వెంటబడి; తవులన్‌+చేరక= 
సమీపించక; చనన్‌+చేయుటన్‌= పోయేటట్లు చేయటాన్నీ; ఉగ్గడించి= వివరించి చెప్పి; సంభావించెన్‌= కొనియాడాడు. 
తాత్సర్యం: కుక్క, ముట్టుత, (భ్రష్టుడు, శూద్రుడు, ఆ శ్రాద్ధం జరిగే తావులో తిరుగకుండా చూచుకొనటాన్ని 
వివరించి చెప్పి కొనియాడాడు. 


విశేషం: ఇవన్నీ అక్కడ ఉన్నవి ఉండవలసిన తీరులో ఉండటం, ఉండరానివి ఉండకపోవటం అనే విషయాలను మనం 
ఉపదేశాలుగా (గ్రహించాలి. (187-190) 


క. కావున శ్రాద్దక్రియలకు | భూ వల్లభ! యట్టి భంగి పూజ్యత నిచ్చుం 


దా వినిపించెం బితృదే । వావలి నత్రి నిజవంశు( డగు నిమికి( దగన్‌. 191 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; భూవల్లభ!= రాజా!; (శ్రాద్ద క్రియలకున్‌= పితృదేవతల అర్భ్బన పనులకు; అట్టి భంగి= ఆ 
పద్దతి; పూజ్యతన్‌= మన్ననను; ఇచ్చున్‌= ఇస్తుంది; అత్రి= అత్రి మహర్షి తాన్‌= తాను; నిజవంశుండు= తనవంశంలోనివాడు; 
అగు నిమికిన్‌= అయిన నిమికి; తగన్‌= చక్కగా; పితృదేవ+ఆవలిన్‌= పితృదేవతల వరుసను గూర్చి; వినిపించెన్‌= వినిపించాడు. 
తాత్సర్యం: కాబట్టి భూపాలా! (శ్రాద్ధక్రియలకు ఇట్టి విధానం ఎంతో మన్నన నిస్తుంది. అత్రి మహర్షి తనవంశం 
వాడైన నిమికి పితృదేవత లెవరెవరో చక్కగా తెలియజేశాడు. 


వ. అత్తెఅం గెటింగించెద నత్రి నిమితో నిట్లను శ్రాద్ధంబున నర్యమవరుణ సోమాగ్నులకు భాగంబులు బ్రహ్మ కల్పించ; 
విశ్వలగు దేవతలు పితృదేవతలతో( గూడం దత్రియోప యోగ్యతం దోంతురు వారలకును భాగకల్పనం 
బొనరించె; దేవతలయందు( గొందఅ నూష్మపులయిన మహాభాగులం బితృత్వ నిర్దేశంబున నేర్పరించె; 
నవ్విరించి వివరించిన నామంబులు సెప్పెద వినుము; బలుండు ధృతి విపాప్కుండు పుణ్యకృత్తు పావనుండు 
పార్‌ప్టిక్షేముండు సమూహుండు దివ్యసానువు వివస్వంతుండు వీర్యవంతుండు హ్రీమంతుండు కీర్తిమంతుండు, 
కృతుండు విద్యుద్వర్ణసుండు సోమవర్టసుండు, సూర్యశ్రీ సోమపుండు సూర్యసావిత్రుండు దత్తాత్ముండు 
పుండరీయకుం డుష్టినాభుండు నభోదుండు విశ్వాయువు దీప్తి చమూహరుండు సురేశుండు వ్యోమారి 
శంకరుండు భవుం డీశుండు కర్తకృతి దక్షుండు భువనుండు దివ్యకర్మకృృత్తు గణితుండు పంచవీర్యుం డాదిత్యుండు 
రశ్మిమంతుండు సప్తకృత్తు సోమపూర్వుండు విశ్వకృత్తు కవి యనుగోప్త సుగోప్త నప్త యీశ్వరుండు జితాత్ముండు 
మునివీర్యుండు దీప్తరోముండు భయంకరుం డను కర్ముండు ప్రతీతుండు ప్రదాత యంశుమంతుండు 
శైలాభుండు పరమక్రోధి ధీరోష్టి భూపతి స్రజుండు వజ్రి వరి వీరలు భాగార్జులని చెప్పి వెండియు. 192 


396 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+తెణంగు = ఆ పద్దతి; ఎణింగించెదన్‌= వివరిస్తాను; అత్రి= అత్రి మహర్షి నిమితోన్‌= నిమితో; ఇట్టు= 
ఈ విధంగా; అనున్‌= అన్నాడు; బ్రహ్మ సృష్టికర్త; (శ్రాద్దంబునన్‌= (శ్రాద్దంలో; అర్యమ వరుణ సోమ+అగ్నులకున్‌= 
సూర్యుడు, వరుణుడు, చంద్రుడు, అగ్ని అనేవారికి; భాగంబులు= పాళ్ళు; కల్పించెన్‌= ఏర్పాటు చేశాడు; విశ్వలు= విశ్వలనే 
పేరుగల (విశ్వ శబ్దానికి సర్వులు అనే అర్థం కూడా ఉన్నది); అగు దేవతలు= దివిజులు; పితృదేవతలతోన్‌= పితృదేవతలతో; 
కూడన్‌= కలిసి; తత్‌+(క్రియా+ఉపయోగ్యతన్‌= ఆ (శ్రాద్దపుపనిలో ఉపయోగింపబడటంతో; తో(తురు= కానవస్తారు; వారలకును= 
ఆ విశ్వదేవులనే వారికి కూడా; భాగకల్పనంబు= పాళ్ళ ఏర్పాటు; ఒనరించెన్‌= చేశాడు; దేవతలయందున్‌= దేవతలతోను, 
ఊప్మపులు= వేడిని పీల్ళేవారు; అయిన మహాభాగులన్‌= అయిన గొప్పవారిని; కొందజన్‌= కొందరిని; పితృత్వ నిర్దేశంబునన్‌= 
పితృదేవతలనే పేరుతో; ఏర్పరించెన్‌= ఏర్పాటు చేశాడు; ఆ+విరించి= ఆ (బ్రహ్మ; వివరించిన నామంబులు= తెలిపిన పేర్చు; 
చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము; బలుడు, ధృతి, విపాప్ముడు, పుణ్యకృత్తు, పావనుడు, పార్‌ష్లిక్షేముడు, సమూహుడు, 
దివ్యసానువు, వివస్వంతుడు, వీర్యవంతుడు, హ్రీమంతుడు, కీర్తిమంతుడు, కృతుడు, విద్యుద్వర్భసుడు, సోమవర్చసుడు, 
సూర్యశ్రీ, సోమపుడు, సూర్యసావి(త్రుడు, దత్తాత్ముడు, పుండరీయకుడు, ఉప్లినాభుడు, నభోదుడు, విశ్వాయువు, దీప్తిచమూహరుడు, 
సురేశుడు, వ్యోమారి, శంకరుడు, భవుడు, ఈశుడు, కర్తకృతి, దక్షుడు, భువనుడు, దివ్యకర్మకృత్తు, గణితుడు, పంచవీర్యుడు, 
ఆదిత్యుడు, రశ్మిమంతుడు, సప్తకృత్తు, సోమపూర్వుడు, విశ్వకృత్తు, కవి, అనుగోప్త, సుగోప్త, నప్త ఈశ్వరుడు, బితాత్ముడు, 
మునివీర్యుడు, దీప్తరోముడు, భయంకరుడు, అనుకర్ముడు, (ప్రతీతుడు, ప్రదాత, అంశుమంతుడు, శైలాభుడు, పరమ(క్రోధి, 
ధీరోప్లి భూపతి, (స్రజుడు, వజ్ర, వరి - ఈ పేర్గున్న వీరలు= ఈ చెప్పినవారు; భాగ+అర్హులు= [శ్రాద్దఫలంలో భాగం 
పొందటానికి; అర్హత కలవారు; అని; చెప్పి= వివరించి; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: ఆ విధానం చెప్పుతాను అని అత్రి నిమితో ఇట్టా అన్నాడు. (బ్రహ్మ సూర్యుడికి, వరుణుడికి, 
చంద్రుడికి, అగ్నికి శ్రాద్ధఫలంలో భాగాలు ఏర్పరచాడు. విశ్వేదేవతలు, పితృదేవతలతో కలిసి ఆ పనిలో ఉపయోగ 
పడతారు. కనుక వారికి కూడా పాళ్ళు ఏర్పాటు చేశాడు. దేవతలలో కూడా ఊష్మపులనే దొడ్డవారున్నారు. వారిని 
కూడా పితృదేవతలుగా విభాగం చేశాడు. బ్రహ్మ వివరించిన ఆ పేర్లు చెప్పుతాను వినుము; బలుడు, ధృతి, 
విపాప్ముడు, పుణ్యకృత్తు, పావనుడు, పార్‌ప్టిక్షేముడు, సమూహుడు, దివ్యసానువు, వివస్వంతుడు, వీర్యవంతుడు, 
హ్రీోమంతుడు, కీర్తిమంతుడు, కృతుడు, విద్యుద్వర్చసుడు, సోమవర్భసుడు, సూర్యశ్రీ, సోమపుడు, సూర్యసావిత్రుడు, 
దత్తాత్ముడు, పుండరీయకుడు, ఉష్టినాభుడు, నభోదుడు, విశ్వాయువు, దీప్తిచమూహరుడు, సురేశుడు, వ్యోమారి, 
శంకరుడు, భవుడు, ఈశుడు, కర్తకృతి, దక్షుడు, భువనుడు, దివ్యకర్మకృత్తు గణితుడు, పంచవీర్యుడు, 
ఆదిత్యుడు, రశ్మిమంతుడు, సప్తకృత్తు, సోమపూర్వుడు, విశ్వకృత్తు, కవి, అనుగోప్త, సుగోప్త, నప్త ఈశ్వరుడు, 
బితాత్ముడు, మునివీర్యుడు, దీప్తరోముడు, భయంకరుడు, అనుకర్ముడు, ప్రతీతుడు, ప్రదాత, అంశుమంతుడు, 
శైలాభుడు, పరమక్రోధి, ధీరోప్టి భూపతి, (స్రజుడు, వటజ్రి, వరి - వీరుకూడా పితృయజ్ఞ ఫలంలో భాగం 
పొందువారని చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పాడు. 


క. గిరివన దుర్గము లందును । సరి దుత్తరణంబు నపుడు శ్రాద్ద విధి సమా 
చరణ సమయమున వీరిం । బరికీర్తించిన యతండు వడయు శుభంబుల్‌. 193 
ప్రతిపదార్థం: గిరి వన దుర్గము లందును= కొండలలో, అడవులలో, పోరానితావులలో, సరిత్‌+ ఉత్తరణంబు+అపుడు= 


నదులు దాటే వేళలలో, (శ్రాద్దవిధి సమాచరణ సమయమునన్‌= పితృయజ్ఞం చేసేవేళలలో; వీరిన్‌= ఈ ఊష్మపులనే దేవతలను; 
పరికీర్తించిన+ అతండు= చక్కగా స్తుతించినవాడు; శుభంబుల్‌= శుభాలను; పడయున్‌= పొందుతాడు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 397 


తాత్సర్యం: కొండలలో అడవులలో పోవశక్యంగాని తావులలో నదులు దాటే వేళలలో శ్రాద్దసమయాలలో వీరిని 
స్తుతించిన నరుడు శుభాలను పొందుతాడు. 


విశేషం: వీరి అనుగ్రహంవలన (ప్రమాదాలు రాకుంటాయి అని భావం. 


ఆ. పూరిపంట ప్రాలు నారుగబియ్యంబు । జంబువున ఫలంబు శ్రాద్ద కృతికి. 
గావు తుమ్మ నేడ్వంగాదు శ్రాద్ద క్రియా ।; చరణ సమయములఈ. బ్రశాంతివలయు.” 194 


క బే 


ప్రతిపదార్థం: పూరిపంట (ప్రాలు= పూరిపంట బియ్యం; ఆరుగ బియ్యంబు= ఆరుగల బియ్యం; జంబువున ఫలంబు= 
నేరేడు పండు; (శ్రాద్దకృతికిన్‌= (శ్రాద్దం పనికి; కావు= పనికి రావు; (శ్రాద్ద (క్రియా+ఆచరణ సమయములన్‌= (శ్రాద్దకర్మ చేసే 
సమయాలలో; తుమ్మన్‌= తుమ్మటం; ఏడ్వన్‌= ఏడవటం; కాదు= కూడదు; ప్రశాంతి= చక్కని శాంతి; వలయున్‌= కావాలి. 
తాత్సర్యం: గడ్డిపంటల ధాన్యాలు, ఆరుగలు, నేరేడు పండు (శ్రాద్తానికి పనికిరావు. శ్రాదసమయంలో తుమ్మటం, 
యి ఠా ఠు 

ఏడవటం కూడదు. (ప్రశాంతి కావాలి. 

విశేషం: 'తుమ్మటం' అప్రయత్నంగా వస్తుంది. దానిపై అదుపు ఉండకపోవచ్చు. అట్టి సందర్భంలో (శ్రాద్ధ స్థానం నుండి 
దూరంగా వెళ్ళి ఆ పని చేసి మరల రావలసి ఉంటుంది. (ప్రశాంతి ఉద్వేగం, ఆరాటం మొదలైన లక్షణాలు లేకుండా ఉండటం. 
కోపతాపాలను రాకుండా చూచుకొనటం మొదలగునవి. 


వ. అనియునుం జెప్పె నని చెప్పి, సరిత్సూనుండు ధర్మజుతో మటియు నిట్లనియె. 195 
ప్రతిపదార్థం: అనియునున్‌= అనికూడా; చెప్పెన్‌= (అత్రి నిమితో) చెప్పాడు; అని; చెప్పి= తెలియజేసి; సరిత్‌+సూనుండు= 
నది కొడుకు భీష్ముడు; ధర్మజుతోన్‌= ధర్మరాజుతో; మణీయున్‌; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: అత్రి ఈ విషయాలు కూడా చెప్పాడని భీష్ముడు ధర్మరాజుతో ఇంకా ఇట్టా అన్నాడు. 


సీ. “ఒకతటి మునివర్యు లొక్కటం బెక్కండ్రు । శ్రాద్దముల్‌ సేయ భోజ్యములు పెక్కు 


లనుభవించుట( దమ కటుగమి పుట్టుట । యును, బితృదేవతల్‌ సనిరి సోము 
కడ, కట్లు సని తమ కాజియ సెప్పిన । నతండు 'పద్మజుపాలి కరుగు? డనియె; 
వా రట్ల కా కని బోరన నరిగి ప । ద్మజునిం గాంచి యజీర్హ దశ యెజుంగ 


తే. విన్నవించిన(, దనయొద్ద వెలుగుచున్న । యగ్ని. జూపి 'యిక్కీ డితం డపహరించు” 
ననిన నగ్ని 'మత్సహితులై కొనిన నటుగ( । జేయువాండ నాహారముల్‌ సిద్ద మదియు. 196 


ప్రతిపదార్థం: ఒకతటిన్‌= ఒకప్పుడు; మునివర్యులు= మునిశ్రేష్ణులు; పెక్కండ్రు= చాలామంది; ఒక్కటన్‌= ఒకేసారి; 

శ్రాద్దముల్‌= పితృయజ్ఞాలు; చేయన్‌= చేయగా; భోజ్యములు= ఆహారపదార్థాలు; పెక్కులు= చాలా; అనుభవించుటన్‌= తినగా; 

తమకున్‌= తమకు; అణుగమి= అరగకపోవటం; పుట్టుటయును= పుట్టగా; పితృదేవతల్‌= పితృదేవతలు; సోము కడకున్‌= 

చంద్రుడి దగ్గరకు; చనిరి= వెళ్ళారు; అట్టు= ఆ విధంగా; చని= వెళ్ళి; తమ కాణేయ= తమ వేదనను; చెప్పినన్‌= చెప్పుగా; 
Vas ౧ 

అతండు= ఆ చంద్రుడు; పద్మజు పాలికిన్‌= (బ్రహ్మదగ్గరకు; అరుగు(డు= వెళ్ళండి; అనియెన్‌= అన్నాడు; వారు= ఆ 


398 శ్రీమదాంధ్ర మహాభారతము 


పితృదేవతలు; అట్టు+అ= అట్లే, కాక= అగుగాక; అని; బోరనన్‌= గబగబా; అరిగి= వెళ్ళి; పద్మజునిన్‌= బ్రహ్మను; కాంచి= 
చూచి; అజీర్షదశ= అరుగని స్థితిని; ఎజుంగన్‌= తెలిసే విధంగా; విన్నవించినన్‌= మనవిచేయగా; తన+జఒద్దన్‌=తనకడ; వెలు. 
గుచున్న+అగ్నిన్‌= ప్రకాశిస్తున్న అగ్ని దేవుడిని; చూపి= చూపించి; ఈ+కీడు= ఈ ఆపదను; ఇతండు= ఈ అగ్ని; అపహరిం 
చున్‌= తొలగిస్తాడు; అనినన్‌= అంటే; అన్ని= అగ్నిదేవుడు; మత్‌+సహితులు+ఐ= నాతో కలిసి ఉన్నవారై; కొనినన్‌= ఆహారం 
తీసికొన్నట్లయితే; ఆహారముల్‌= భోజనాలను; అణుగన్‌+ చేయువా(డన్‌= జీర్లంచేస్తాను; అదియున్‌= అది; సిద్దము= ఏర్పాటు. 


తాత్సర్యం: ఒకసారి చాలమంది మునులు ఒకే సమయంలో (శ్రాద్ధాలు చేశారు. భోజన పదార్థాలు ఎక్కువగా 
తినటంవలన పితృదేవతలకు అగ్నిమాంద్యం (అజీర్లం అనే జబ్బు) కలిగింది. వారంతా చంద్రుడి దగ్గరకు పోయి 
తమగోడు విన్నవించుకొన్నారు. చంద్రుడు మీరు బ్రహ్మ దగ్గరకు పొండి' అన్నాడు. వా రట్లాగే అని వడివడిగా 
వెళ్ళి బ్రహ్మను చూచి తమ అజీర్తి విషయం చెప్పారు. ఆయన తన దగ్గర నున్న అగ్నిని చూపి “ఈ ఆపదను ఇతడు 
తొలగిస్తాడు" అన్నాడు. అగ్ని “ఇకపైన మీరు ఆహారాలను నాతో కలిసి తీసికొంటే నేను వాటిని అరిగిస్తాను. ఇది 
సిద్దమైన మాటి అన్నాడు. 

విశేషం: చంద్రుడికి ఓషధీశుడని పేరు. ఓషధులు రోగాలను తొలగిస్తాయి. అందుకని ముందు పితృదేవతలు అతడి దగ్గరకు 
వెళ్ళారు. చంద్రుడు బహుశః శాశ్వతమైన ఏర్పాటు కొరకు బ్రహ్మ దగ్గరకు పంపిఉంటాడు. 


క. అని పలికిన బితృదేవత | లనలుండు ముఖ్యుండుగ నెపుడు నాహారంబుల్‌ 

గొని సుఖ జీర్ణానందం । బు నొందుదురు సూవె భరతభూపవరేణ్యా! 197 
ప్రతిపదార్థం: భరత భూపవరేణ్యా!= భరతవంశ రాజులలో ఎన్నదగినవాడా!; అని; పలికినన్‌= అనగా; పితృదేవతలు; 
అనలుండు= అగ్ని; ముఖ్యుండుగన్‌= (ప్రధానుడుగా; ఎపుడున్‌= ఎల్లవేళలా; ఆహారంబుల్‌= భోజనాలను; కొని= (గ్రహించి; సుఖ 
బీర్ల+ ఆనందంబున్‌= సుఖంగా అరగటంవలన కలిగే ఆనందాన్ని; ఒందుదురు= పొందుతున్నారు; చూవె!= సుమా! 
తాత్సర్యం: రాజా! అగ్ని ఇట్లా అంటే పితృదేవతలు అగ్నిని ముందుంచుకొని భోజనాలు చేసి సుఖంగా జీర్లించుకొని 
ఆనందం పొందుతున్నారు. 


విశేషం: “అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, 
ప్రాణాపాన సమాయుక్తః సచాన్యున్నం చతుర్విధమ్‌”. 
అని గీత - పరమాత్ముడే సర్వ ప్రాణులలో వైశ్యానరాన్ని రూపంలో ఉండి నాలుగు విధాలైన పదార్థాలను జీర్లం చేస్తున్నాడన్న 


భావాన్ని ఇక్కడ అనుసంధించుకొనవచ్చును. అనలుడు అంటే అలమ్‌ చాలు అననివాడు. ఎంత పదార్థాన్నైనా కాల్సి 
వేయగలవాడని ఇక్కడ ఈ శబ్దాన్ని సాభిప్రాయంగా వాడారు. 


క. కావున సాగ్నికుండయి తగ । నే వాండొనరించు శ్రాద్ద మీడ్యం బది; సం 
భావింతురు పెద్దయు. బితృ । దేవత లసురులకు రాదు తేటథియు( జూడన్‌. 198 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; ఏవాండు= ఎవ్వడు; స+అగ్నికుడు+అయి= అగ్ని కలవాడై; (శ్రాద్దము= పితృయజ్ఞం; 


ఒనరించున్‌= చేస్తాడో; అది= అట్లా చేసిన ఆ పని; ఈడ్యంబు= కొనియాడదగింది; పితృదేవతలు; పెద్దయున్‌= మిక్కిలిగా; 
సంభావింతురు= మన్నన చేస్తారు; అసురులకున్‌= రక్కసులకు; తేజీయున్‌= నెమ్మదితో; చూడన్‌+రాదు= చూడ వీలుకాదు. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 399 


తాత్సర్యం: కనుక (శ్రాద్ధం అగ్ని పూజలతో కలిపి చేస్తే అది ఎంతో (ప్రశస్తమవుతుంది. పితృదేవతలు పరమానందం 
పొందుతారు. రాక్షసులు అటువైపు కన్నెత్తి చూడనుకూడా రారు. 


విశేషం: తద్దినాలలో ముందుగా విచ్చిన్నాగ్నిని పునస్సంధానించి ఉపాసిస్తారు. 


ఆ. అనఘ! పితృపితామహ ప్రపితామహ । పూజనములు శిష్ట పూర్వకముగ 
జేయవలయు నియతి దాయ దొడ్గిన జన్ని । దంబుతోడ భక్తిధామ మగుచు. 199 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యవంతుడా!; పితృ పితామహ (ప్రపితామహ పూజనములు= తండ్రి, తాత, ముత్తాతల పూజలు; 
శిష్టపూర్వకముగన్‌= సదాచారం ముందు ఉండే విధంగా; నియతిన్‌= నిష్టతో, దాయ తొడ్గిన జన్నిదంబుతోడన్‌= తిరుగబడేటట్లు 
ధరించిన జందెంతో; భక్తిధామము= భక్తికి నెలవు; అగుచున్‌= అవుతూ; చేయవలయున్‌= చేయాలి. 


తాత్సర్యం: చక్కని ఆచారంతో, నిష్టతో, కుడిభుజానికి మార్చుకొన్న జందెంతో భక్తికి నివాసమా అన్నట్టున్నవాడై 
తండ్రి, తాత ముత్తాతలకు పూజలు చేయాలి. 


విశేషం: జందెం సంధ్యావందనం, యజ్ఞం మొదలైన పనులప్పుడు ఎడమభుజం మీదుగా ధరించాలి. దీనిని 'ఉపవీత స్థితి” 
అంటారు. పిత్నక్రియలలో కుడిభుజానికి మార్చుకొనాలి. దీనిని 'ప్రాచీనావీత స్థితి అంటారు. దేహధర్మాలైన మలమూత్ర 
విసర్జనాది [క్రియల సమయంలో దండలా వేసికొనాలి. దీనిని 'నివీతస్థితి అంటారు. ఇక్కడ దాయ దొడ్గిన జన్నిదంబుతోడ 
అంటే “ప్రాచీనావీత స్థితి అని భావం. “పితృ పితామహ పితామహులు" మరణించినవారికే (శ్రాద్ధ (క్రియ. 


తే. పిండ సంబంధమున( బాయు. బ్రేతభావ | మది సుగతి నిచ్చు; గయం బిండ మట్లు గాన 

నరుగునో గయ కొక. డైన నని కదా య । నేక పుత్తుల( గోరుదు రిద్దచరిత! 200 
ప్రతిపదార్థం: ఇద్ద చరిత!= పరిశుద్దమగు నడవడి కలవాడా! ప్రేత భావము= ప్రాణుల చావు తరువాత స్థితి; పిండ సంబంధమునన్‌= 
పిండం పెట్టిన కారణంగా; పాయున్‌= పోతుంది; గయన్‌= గయా క్షేత్రంలో; పిండము= పెట్టిన పిండము; అది; సుగతిన్‌= మంచి 


గతిని; ఇచ్చున్‌= ఇస్తుంది; అట్లు కానన్‌= ఆ కారణంగా; గయకున్‌= గయకు; ఒక(డు+ఐనన్‌= ఒక్కడైనా; అరుగునో= 
వెళ్ళునేమో; అని కదా!= అన్న భావంతో కదా!; అనేక పు(త్రులన్‌= ఎక్కువ మంది కొడుకులను; కోరుదురు= పొందగోరుతారు. 


తాత్సర్యం: మాన్యచరిత్రుడా! చనిపోయిన జీవికి (ప్రేతభావం పిండ సంబంధంవలన నశిస్తుంది. గయలో పెట్టిన 
పిండం (ప్రేతభావాన్ని పోగొట్టటమే కాదు పుణ్యగతిని కూడా ఇస్తుంది. అందుకనే ఒక్క కొడుకైనా గయకు వెళ్ళి 
పిండం పెడతాడన్న ఆశతో మానవులు ఎక్కువమంది కొడుకులను కోరుకొంటారు. 


విశేషం: గయకు నరుగునో' అంటే పిండ (ప్రదానంకొరకు అనే అర్థాన్ని సంభావించాలి. మరణించిన జీవి ప్రేత రూపంలో నరకం 
అనుభవిన్తాడని మనవారి నమ్మకం. ఆ నరకం నుండి విముక్తి పిండ (ప్రదానం ద్వారా కలుగుతుంది. గయలో పిండం పెట్టితే 
పుణ్యలోకాలు కూడా లభిస్తాయి అని కూడా విశ్వాసం. 
క. గౌరి యగు కన్య వరదా । నా రూఢం జే(త; నీలమైన వృషభమున్‌ 

గారవమున విడుపు ముదం । బారంగా. జేయు. బితృచయము చిత్తములన్‌. 201 


400 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గౌరి+అగు కన్యన్‌= రజస్వల కాని కన్యను; వరదాన+ఆరూఢన్‌= వరుడికి ఇచ్చుటలో లక్ష్యమైనదానినిగా; 
చేంత= చేయటం; నీలము= నల్లని వన్నెకలది; ఐన వృషభమున్‌= అయిన ఎద్దును; గారవమునన్‌= దొడ్డబుద్దితో; విడుపు= 
వదలుట; పితృచయము చిత్తములన్‌= పితృదేవతల హృదయాలను; ముదంబు= సంతోషం; ఆరంగాన్‌= అధికమయ్యేటటు; 
చేయున్‌= చేస్తాయి. 

తాత్సర్యం: రజస్వల కాని కన్యను వరుడికి భార్యగా ఇవ్వటం, నల్లని యెద్దును ఆబోతుగా వదలటమూ అనేవి 
పితృదేవతలకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. 


క. శ్రాద్దంబు ప్రకారంబును । వృద్దా చార్యోక్తభంగి వివరించితి; నీ 

ల = థ 

బుద్దిం దో(చినదాని స । మిద్ద గుణోదార! యడుగు మెయ్యది యైనన్‌.' 202 
ప్రతిపదార్థం: సమిద్దగుణ+ఉదార!= చక్కగా ప్రకాశించు గుణములతో గొప్పవాడా!; వృద్ద+ఆచార్య+ఉక్త భంగిన్‌= వృద్దులైన 
ఆచార్యులు చెప్పిన తీరున; (శ్రాద్దంబు (ప్రకారంబును= (శ్రాద్దం చేయవలసిన విధానాన్ని; వివరించితిన్‌= తెలిసే విధంగా 
చెప్పాను; నీ బుద్దిన్‌= నీ బుద్దిలో; తోంచిన దానిన్‌= తట్టిన దానిని; ఏ+అది+ఐనన్‌= దేనికైనా; అడుగుము. 
తాత్సర్యం: మేలిగుణాలతో గొప్పవాడవైన రాజా! పెద్దలైన ఆచార్యులమాటల ననుసరించి (శ్రాద్దవిధానాన్ని నీకు 
వివరించాను. నీ బుద్దికి తోచిన ఏ విషయమైనా అడుగుము చెప్పుతాను”. 
విశేషం: వృద్దా చార్యోక్తభంగిన్‌ - వృద్దులంటే అనుభవంతో జౌగాములను నిర్లయించుకొనగలవారు: ఆచార్యులు - 
శాస్త్ర విషయాలను చక్కగా గ్రహించి శిష్యులతో ఆచరింపజేస్తూ తాము ఆచరించేవారు. ఈ సందర్భంలో 'అత్రి' వంటివారు. 
కనుక ఈ విషయంలో సందేహించరాదని భావం. 
క. అని నిర్ణరాపగానం | దనుండు పలుకుటయు. బ్రియము దకుకొత్త(గ( బాం 

డు నృపాలు నగ్రనందను(। డనూన వినయమున నమ్మహామతి తోడన్‌. 203 
ప్రతిపదార్థం: అని; నిర్ణర+ఆపగా నందనుండు= దేవతల నదికొడుకు భీష్ముడు; పలుకుటయున్‌=పలికినంతనే; పాండు 
నృపాలు+అగ్రనందను(డు=పాండురాజు పెద్దకొడుకు; ప్రియము= ప్రీతి; తళుకొత్తంగన్‌= అధికం కాగా; అనూన వినయమునన్‌= 
ఎక్కువ వినయంతో; ఆ+మహామతితోడన్‌= దొడ్డబుద్దిగల ఆ భీష్ముడితో. 
తాత్సర్యం: భీష్ము డిట్లా అన్నంతనే ధర్మరాజు ప్రీతి రెట్టింపు కాగా అధికమైన వినయంతో ఆ మహాజ్ఞానితో ఇట్లా 
అన్నాడు. 
విశేషం: నిర్ణరాపగానందను(డు - పవిత్రత, జ్ఞానం మొదలైన ఉదాత్త లక్షణాలను ఈ పదం స్ఫురింపజేస్తుంది. “ప్రియము 
తళుకొత్తంగన్‌' - ధర్మరాజుకు ఎన్నో విషయాలు తెలిసికొనాలని పట్టరాని ఉత్కంఠ. అయినా పెద్దవాడు, తా నతడితో యుద్దంచేసి 
నొప్పించాడు మొదలైన సంకోచా లెన్నో మదిలో ఉన్నాయి. ఈ దశలో ఆ మహానుభావుడే ఏది అయినా అడుగుము - అని 
ప్రచోదన చేస్తున్నాడు. కనుక ప్రీతి అతిశయించింది. మహామతి - ఏది అడిగినా చెప్పగల సామర్ధ్యాన్ని ఇది అభివ్యక్తం చేస్తుంది. 
క. “తప మని యార్యులు సెప్పుదు | రుపవాసవ్రతము; నదియె; యొండు గలదొ సా 

రపు( దపము తెటి(గు నాకుం । గృప నెటింగింపుము విధూతకిల్టిష!' యనుడున్‌. 204 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 401 
ప్రతిపదార్థం: ఆర్యులు= పూజ్యులు; ఉపవాస (వ్రతమున్‌= ఉపవాసమనే నియమాన్ని; తపము= తపస్సు; అని; చెప్పుదురు= 
తెలుపుతారు; అదియె?= అదేనా?; ఒండు= మరొకటి; కలదొ?= ఉన్నదా?; సారము+తపము తెజంగు= చేవగల తపస్సు 
తీరు; విధూత కిల్బిష!= చక్కగా తొలగించుకొన్న పాపాలు కలవాడా!; నాకున్‌= నాకు; కృపన్‌= దయతో; ఎటింగింపుము= 
తెలుపుము; అనుడున్‌= అనగా. 
తాత్సర్యం: 'పాపాలను పటాపంచలు చేసికొన్న మహానుభావా! ఉపవాస నియమాన్నే తపస్సు అని ఆర్యులు అంటూ 
ఉంటారు. నిజానికి అదేనా, మరేదైనా ఉన్నదా? చేవగల తపస్సు పద్దతిని నాకు దయతో తెలుపుము” అంటే. 


విశేషం: ఆర్యులు - తమ సత్ర్రవర్తనతో ఇతరులకు మన్నించదగినవారు. 'నాకు' - తెలిసికొనాలనే ఉత్కంఠ అధికంగా 
ఉన్న నాకు - అని ఇది అర్జాంతర సంక్రమిత వాచ్యధ్వని. కృప, నాకు, విధూతకిల్బిష అనే పదాలు గీత చెప్పిన “పరిప్రశ్ళ'ను 
అభివ్యక్తం చేస్తాయి. 
క. అమ్మహాతు( డిట్టు లను. 'బెక్కు దివసంబు । లుపవసించి యునికి తపము చొప్పె 

దాన విను తపస్వి గానేరం డది యాత్మ । ఘాత మగుట నరుడు గౌరవేంద్ర! 205 


ప్రతిపదార్థం: ఆ+మహాత్ముండు= దొడ్డబుద్దిగల ఆ భీష్ముడు; ఇట్టు= ఇట్టా; అనున్‌= అన్నాడు; కౌరవ+ఇం(ద్ర!= 
కురువంశంవారిలో గొప్పవాడా!; పెక్కు దివసంబులు= ఎక్కువ దినములు; ఉపవసించి ఉనికి= పస్తులు ఉండటం; తపము 
చొప్పు+ఎ?= తపస్సు పద్దతియా?; విను= (శ్రద్ధగా ఆలకించుము; దానన్‌= దానిచేత; నరుండు= మానవుడు; అది= అట్లా 
ఉండటం; ఆత్మ ఘాతము= ఆత్మను హింసించటం; అగుటన్‌= కావటంవలన; తపస్వి= తపస్సు కలవాడు; కానేరండు= 


కాజాలడు. 


తాత్సర్యం: అప్పుడు మహానుభావుడైన భీష్ము డిట్లా చెప్పాడు. 'కురువరా! ఎన్నో రోజులు పస్తులుండటం తపస్సు 
కానే కాదు. అది ఆత్మను హింసించటం. కనుక దానివలన నరుడు తపస్వి కాజాలడు. 


విశేషం: పాండురాజు కొడుకులు, ధృతరాష్ట్రుడి కొడుకులు అందరూ కురువంశంలోనివారే కనుక కౌరవులే. కానీ ఈ పదం 
ధృతరాష్టుల కుమారులకు విడిగా రూఢమైనది. తపము చొప్పె? అన్న ప్రశ్న వ్యతిరేకార్డాన్ని తెలుపుతుంది. కానేకాదని భావం. 
'ఆత్మఘాతం కనుకి అని కారణం కూడా చెప్పాడు. ఇక్కడ ఆత్మ అంటే ధర్మసాధనమైన దేహం అనే అర్థాన్ని (గ్రహించాలి. 
'విను” అనే మాట (శ్రద్ధను ద్యోతకం చేస్తున్నది. 


క. సత్యంబు బ్రహ్మచర్యము । నిత్యశుచిత మౌన మతుల నియమము దయ శు 

ద్ధ త్యాగంబు€ దపస్సం । పత్తా శకృతు లంద్రు బుధులు పౌరవముఖ్యూ! 206 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశంవారిలో గొప్పవాడా!; బుధులు= తత్త్యమెరిగినవారు; సత్యంబు= సత్యం; బ్రహ్మచర్యము= 
బ్రహ్మమునందు ప్రవర్తించటం; నిత్య శుచిత= ఎడతెగని పరిశుద్దత; మౌనము= మాటలయందు నిగ్రహం; అతుల నియమము= 
సాటిలేని నిష్ట దయ= భూతములయందు జాలి; శుద్ద త్యాగంబున్‌= దోషం లేని దానగుణం; తపస్‌+సంపత్తి+ఆకృతులు= 
తపస్సనే మహాభాగ్యపు రూపాలు; అం(డ్రు= అంటారు. 
తాత్సర్యం: సత్యం, బ్రహ్మచర్యం, ఎడతెగని పరిశుద్దత, మౌనం, సాటిలేని నిష్ట భూతదయ, మచ్చలేని త్యాగం 
అనేవి తపస్ఫంపదయొక్క ఆకారా లని తత్త్యమెరిగినవారు చెప్పుతారు.” 


402 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: సత్యము - పరతత్తానికి విరుద్దం కానిది; (బ్రహ్మచర్యము - (బ్రహ్మమంటే వేదం, తత్త్యం - వానియందు 
ప్రవర్తించటం; శుచిత - బాహ్యాశుద్ది; అంతశ్ళుద్ది; మౌనము - కేవలం వాక్కుని నిలిపివేయటం అని అర్ధం కాదు. ముని 
ధర్మాన్ని - పరమాత్మ చింతనం చేస్తూ దానికి విరుద్ధమైనది పలుక కుండటం; శుద్ద త్యాగము - వదలివేసిన దానియందు 
ఏ మాత్రమూ మమకారభావన లేకుండా ఉండటం. సత్యం పలకటం, (బ్రహ్మచర్యం పాటించటం ఇత్యాదిగా ఆచరణ 
సంబంధమైన పదాలను ఇక్కడ కలుపుకొనాలి. 


వ. అనిన విని కురుపతి కురుపితామహునితో “మహాత్మా! దానశీలుని యప్రతిగ్రాహకుని విశేషం బెట్టిది? 
యెలింగింపు' మనవుడు నా దేవవ్రతుం 'డీ విషయంబునకు సప్తర్షి వృషాదర్ణి సంవాదం బను నితిహాసంబు 
గలి దని చెప్పి యమ్మనుజపతి కిట్లనియె. 207 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; కురుపతి= కురురాజు; కురుపితామహునితోన్‌= కౌరవుల తాత అయిన 
భీష్ముడితో; మహాత్మా!; దానశీలుని= ఇవ్వటమే శీలంగా కలవాడియొక్క; అ(ప్రతిగ్రాహకుని= ఇతరులనుండి దేనినీ దానరూపంగా 
పుచ్చుకొననివాడియొక్క; విశేషంబు= ప్రత్యేకత; ఎట్టి+అది?= ఏ విధమైనది?; ఎతింగింపుము= తెలుపుము; అనవుడున్‌= 
అనగా; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; ఈ విషయంబునకున్‌= ఈ సంగతికి; సప్తర్షి వృషాదర్శి సంవాదము= సప్త్రబుషులకు, 
వృషాదర్శి అనే వాడికిని అయిన సంభాషణ; అను+ఇతిహాసంబు= అనే పూర్వపు గాథ; కలదు= ఉన్నది; అని; చెప్పి; 
ఆ+మనుజ పతికిన్‌= ఆ రాజునకు,ధర్మజునకు; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: భీష్ము డట్టా చెప్పగా వినిన ధర్మరాజు తాతతో “మహానుభావా! దానళీలుడి విశేషమూ, దానం 
పుచ్చుకొననివాడి ప్రత్యేకతా ఎట్టిదో నాకు తెలుపుము” అన్నాడు. అప్పుడు భీష్ముడు “ఈ విషయానికి సప్తర్షి 
వృషాదర్శి సంవాదం అనే పూర్వపు గాథ ఒకటి ఉన్నది' అని ఇట్లా చెప్పాడు. 


విశేషం: (ప్రతిగ్రాహకుండు - దానం పుచ్చుకొనేవాడు. కొందరు ఆ పనిచేయరు. వారు అ(ప్రతిగ్రాహకులు; దేవవ్రతుడు 
భీష్ముడి వ్యవహారనామం. ఇతిహాసం - “ఇది ఇట్లా ఉండటం” అని ఈ శబ్దానికి అర్థం, పూర్వకాలంలో జరిగిన వృత్తాంతం. 
కొన్ని ధర్మాలను కథా రూపంతో బోధించటం పురాణేతిహాసాలలో ఒక పద్దతి. దానిని ఇక్కడ అవలంబిస్తున్నాడు. 


సప్తర్షి వృషాదర్భి సంవాదం బను నితిహాసంబు ప్రకారము (సం.13-94-4) 
తే, “కశ్యపాత్రి విశ్వామిత్ర గౌతములును । విను భరద్వాజ జమదగ్నులును వసిష్టుం 
డును జగంబుల నెల్ల బేర్కొనిన బుషులు । వారి సప్తర్షిగణ మండ్రు కౌరవేంద్ర! 208 


ప్రతిపదార్థం: కారవ+ఇంద్ర!= కురువంశవరేణ్యా!; కశ్య్వప+అ(త్రి విశ్వామిత్ర గౌతములును= కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, 
గాతముడు అనువారూ; విను= వినుము; భరద్వాజ జమదగ్నులును= భరద్వాజుడూ, జమదన్నీ; వసిష్టుండును= వసిష్టుడూ, 
జగంబులన్‌= లోకములందు; ఎల్లన్‌= అంతటా; పేర్కొనిన బుషులు= (ప్రసిద్ది పొందిన మునులు; వారిన్‌= వారిని; సప్త+బుషి 
గణము= సప్తర్షుల సముదాయం; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: “రాజా! కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గాతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వసిష్టుడు అని అన్ని 
లోకాలలో (ప్రసిద్ది పొందిన ఏడుగురు బుషులు ఉన్నారు. వారిని సప్తర్షిగణం అంటారు. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 403 


వ. వసిష్టుని దేవి యగు నరుంధతి యెందును నతనితోడన తిరుగు; నయ్యందటికుం బరిచారికయై గండ యను 
చేడియ వర్తించు(; దద్వల్లభుండగు పశుసఖుండును వారలకుం బరిచారకత్వం బాచరించు; నప్పదుండ్రును 
దపశ్చరణ పరులై ధరణిం జరించుచుండ నత్యంతఘోర యగు ననావృష్టి దోచి జీవసాధనంబు లగు 
పదార్థంబులు దుర్లభంబులై జనంబులకు. బ్రాణంబులు రక్షించుకొనుట దుష్కరంబై చెల్లెం; గశ్యపాదులు నతి 
క్షుధార్తులై యాహారం బన్వేషించు నెడ శిబిసూనుం డైన యాజ్య నామధేయుండు తొల్లి యజ్ఞదక్షిణార్థం 
బుగా దన కొడుకు నీలుండను వాని బుత్విగ్సనంబుల కిచ్చినం దద్వశగతి నుండి కాలం బగుటయు మృతి 
నొందినం దదీయ శవంబు. 209 


ప్రతిపదార్థం: వసిష్టునిదేవి= వసిష్టుడి పత్ని; అగు అరుంధతి= అయిన అరుంధతి, ఎందును= ఎప్పుడు; అన్ని తావులను; 
అతని తోడన్‌+అ= అతడితోనే; తిరుగున్‌= సంచరిస్తుంది; ఆ+అందజకున్‌= వారందరికీ; పరిచారిక+ఐ= సేవకురాలై; గండ 
అను చేడియ= గండ అనే వనిత; వర్తించున్‌= తిరుగుతుంది; తద్‌+వల్లభుండు= ఆమె భర్త; అగు పశుసఖుండును= అయిన 
పశుసఖు డనేవాడు; వారలకున్‌= ఆ బుషులకు; పరిచారకత్వంబు= సేవ; ఆచరించున్‌= చేస్తూ ఉండేవాడు; ఆ+పదుం[డ్రును= 
ఆ పదిమంది; తపస్‌+చరణపరులు+ఐ= తపస్సు చేయటంలో ఆసక్తికలవారై; ధరణిన్‌= భూమియందు; చరించుచున్‌+ఉండన్‌= 
తిరుగుతుండగా; అత్యంతఘోర= మిక్కిలి భయం గొలిపేది; అగు+అనావృష్టి= అయిన వానలు లేనిదశ; తోంచి= ఏర్పడి; 
జీవ సాధనంబులు= (బ్రదకటానికి కావలసినవి; అగు పదార్థంబులు= అయిన వస్తువులు; దుర్లభంబులు+ఐ= ఎంత కష్టపడ్డా 
దొరకనివై; జనంబులకున్‌= మనుష్యులకు; (ప్రాణంబులు= ప్రాణాలు; రక్షించుకొనుట= కాపాడుకొనటం; దుష్కరంబు+ఐ= 
సాధ్యంకానిదై; చెల్లెన్‌= సాగింది; కళ్యప+ఆదులు= కశ్యపుడు మొదలైనవారు; అతి క్షుధా+ఆర్తులు+ఐ= మిక్కిలి ఆకలితో 
పీడనొందినవారై; ఆహారంబు= అన్నం; అన్వేషించు+ఎడన్‌= వెదకే సందర్భంలో; శిబి సూనుండు= శిబి కొడుకు; ఐన 
యాజ్యనామధేయుండు= అయిన యాజ్యుడనే పేరివాడు; తొల్లి= మునుపు; యజ్ఞదక్షిణ+అర్థంబుగాన్‌= యజ్ఞంలో కానుకగా 
నొసగుటకై; తనకొడుకు= తన కుమారుడైన; నీలుండు అనువానిన్‌= నీలు డనే వాడిని; బుత్విక్‌+జనంబులకున్‌= యజ్ఞం 
చేయించే బ్రాహ్మణులకు; ఇచ్చినన్‌= ఇవ్వగా; తద్‌+వశగతిన్‌= వారి ఆధీనంలో; ఉండి; కాలంబు+అగుటయున్‌= ఆయువు 
చెల్లగా; మృతిన్‌= చావును; ఒందినన్‌= పొందగా; తదీయశవంబు= వాడి మృతదేహం. 


తాత్పర్యం: వసిష్టుడి ధర్మపత్ని అరుంధతి అన్నివేళలా అతడితోడనే తిరుగుతుంది. “గండి అనే ఆమె, ఆమె 
భర్త పశుసఖుడనే వాడూ ఆ బుషులందరికీ సేవచేస్తుండేవారు. ఆ పదిమందీ తపస్సు చేస్తూ ఉంటారు. ఈ 
విధంగా ఆ పదిమందీ తపస్సు చేసికొంటూ భూమిమీద తిరుగుతూ ఉండగా మహాభయంకరమైన అనావృష్టి 
ఏర్పడింది. బ్రతకటానికి తగిన పదార్థాలు దొరకక (ప్రజలకు ప్రాణాలు రక్షించుకొనటం కూడా అసాధ్యమై పోయింది. 
కశ్యపుడు మొదలైనవారు ఆకలి పీడించగా అన్నంకొరకు వెదకుతున్నారు. శిబికొడుకు యాజ్యు డనేవాడు మునుపు 
యజ్ఞ దక్షిణగా తన కొడుకు నీలు డనే వాడిని బుత్విక్కులకు ఇచ్చాడు. వాడు వారి అధీనంలో ఉండి కాలం 
కావటంవలన మరణించాడు. వాడి శవం. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. సొదపై నుండగ వారలు । పదుండ్రునుం జూచి దాని భక్షింపంగా 
మది గోరి చేరి చుట్టుం | బొదివిన సమయమున. గాటి పొంత తెరువునన్‌. 210 


404 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సొదపైన్‌= కాల్చటానికి పేర్చిన కట్టెలమీద; ఉండంగన్‌= ఉండగా; వారలు= ఆ కశ్యపుడు మొదలైనవారు; 
పదుండ్రునున్‌= పదిమందీ; చూచి= కనుగొని; దానిన్‌= ఆ శవాన్ని; భక్షింపంగాన్‌= తినటానికి; మదిన్‌= మనస్సులో; కోరి= 
వాంఛించి; చేరి= దరి కరిగి; చుట్టున్‌= అన్ని వైపులా; పొదివిన సమయమునన్‌= మూగిన సమయంలో; కాటి పొంత తెరువు 
నన్‌= వల్లకాటి దగ్గరి దారిలో. 


తాత్సర్యం: ఆ శవం కట్టెల మీద ఉండగా ఆ పదిమందీ దానిని చూచి తినటానికై దానిచుట్టూ మూగి ఉన్న 
సమయంలో వల్లకాటి దగ్గరి దారిలో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. వేట వోయి మరలి విభు. డొక్కరుండు వృషా । దర్దినాము€ డతుల దానపరుండు 

పోయి పోయి కాంచి, పోవక నిలిచి, య । మ్మునులతోడ నధిక వినయ మెసంగ. 211 
ప్రతిపదార్థం: వేట= వేటకై; పోయి= వెళ్ళి; మరలి= తిరిగి; విభుండు= రాజు; ఒక్కరుండు= జకడు; వృషాదర్శి నాము(డు= 
వృషాదర్శి అనే పేరుగలవాడు; అతుల దాన పరు(డు= సాటిలేని దానాలయందు ప్రీతికలవాడు; పోయి పోయి= చాలా 
దూరంపోయి; కాంచి= చూచి; పోవక నిలిచి= పోకుండ ఆగి; అధిక వినయము= ఎక్కువ వినయం; ఎసణగన్‌= ఒప్పుగా; 
ఆ+మునులతోడన్‌= ఆ మునులతో. (తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: వేంటకు వెళ్ళి తిరిగి వస్తున్న వృషాదర్శి అనే రాజు - గొప్ప దానాలు ప్రీతిగా చేసేవాడు - వారిని చూచి 
ముందుకు పోవక ఆగి మిక్కిలి వినయంతో ఆ మునులతో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'అతులదాన పరుండు” - ఇది ముందు కథకు సూచన. అధిక వినయము - ఇది అతని గుర్తింపును సూచిస్తుంది. 
వారు మహానుభావులన్న విషయం దర్శనంచేతనే తెలిసికొన్నాడని భావం. 


క “మీ రాలి పెల్లున నా । హారంబుగ శవము. గొనుట కడరితి; రిట్లే 
లా? రం డిచ్చెదమీకా। హారంబులు వలసినట్టి వని తా మటియున్‌. 212 


ప్రతిపదార్థం: మీరు; ఆ(కలిపెల్లునన్‌= ఆకలి ఎక్కువకు; ఆహారంబుగన్‌= భోజన పదార్థంగా; శవమున్‌= ప్రాణంలేని 
దేహాన్ని; పీనుగను; కొనుటకున్‌= తినటానికి; అడరితిరి= సిద్దపడ్డారు; ఇట్టు= ఈ విధంగా; ఏలా?= ఎందుకు; రండు= నాతో 
రండి; మీకున్‌= మీకు; వలసిన+అట్టి+అవి= కావలసినవైన; ఆహారంబులు= భోజనాలు; ఇచ్చెదన్‌= ఇస్తాను; అని= అని పలికి; 
తాన్‌= తాను; మటియున్‌= ఇంకా. 


తాత్సర్యం: 'మీరు ఆకలి ఎక్కువ కావటంవలన శవాన్ని తినటానికి సిద్దపడ్డారు. మీకు కోరిన భోజనాలు ఇస్తాను 
రండి” అని ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: మీరు - అర్జాంతర సం(క్రమితవాచ్యధ్వని - మహర్షులూ తపస్సు చేస్తున్నవారూ అయిన మీరు అని భావం. 
క. బహువిధముల ధాన్యములును | బహు రసవర్గములు మీకు భక్తి నొసంగెదన్‌ 
బహుతురగ శకట గోగణ | బహుళ బహుగ్రామములును బహుమతి నిత్తున్‌.” 213 


ప్రతిపదార్థం: మీకున్‌= మీకు; బహువిధముల ధాన్యములును= పెక్కు విధాలైన తిండిగింజలు; బహురసవర్గములున్‌= 
పెక్కు రుచుల పదార్థాల సముదాయాలను; భక్తిన్‌= భక్తితో; ఒసలౌదన్‌= ఇస్తాను; బహు తురగ శకట గోగణ బహుళ బహు 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 405 


గ్రామములును= పెక్కు గుర్రాలు, బండ్లు ఆలమందలు చాలా ఎక్కువగా ఉన్న పెక్కు ఊళ్ళను; బహుమతిన్‌= మన్ననతో; 
ఇత్తున్‌= ఇస్తాను. 

తాత్సర్యం: ఎన్నో ధాన్యాలు, రుచిగల పదార్ధాలు, గుర్రాలు, బండ్లు, ఆవులు అధికంగా ఉన్న పెక్కు ఊళ్ళు మీకు 
భక్తితో మన్ననతో ఇస్తాను. 

విశేషం: పద్యంలో 'బహు” శబ్దం అనేక పర్యాయాలు వాడటం రాజు దానంలోని ఉత్సాహాతిశయాన్ని సూచిస్తుంది. జీవితకాలంలో 


మీరు ఇట్టి శవభోజనం గురించి ఆలోచనకూడా చేయనక్కరలేని స్థితి కల్పిస్తాననే అతని హృదయం ఇక్కడ వ్యక్తమవుతున్నది. 
భక్తిన్‌ బహుమతిన్‌ అన్న మాటలు, అతని మంచితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. 


వ. అనిన వార లతని కిట్లనిరి. 214 
ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; వారలు= ఆ బుషులు; అతనికిన్‌= ఆ వృషాదర్శికి; ఇట్టు= ఈ విధంగా; అనిరి= అన్నారు. 
తాత్సర్యం: అని చెప్పగా ఆ బుషులు అతడితో ఇట్లా అన్నారు. 
తే. 'రాజవర! రాజుదెస( బ్రతిగ్రహము విషము. । గల్లుంగా6 జూతు మిట్టులు గాంచి యున్న 

యట్టి మాకు నీవిచ్చెదనుట మా వి । ధం బెటుంగమి యింతియ; తప్పు గాదు.” 215 
ప్రతిపదార్థం: రాజవర!= రాజశ్రేష్టా!; రాజుదెసన్‌= రాజువైపునుండి; (ప్రతిగ్రహమున్‌= పుచ్చుకొనుటను; విషమున్‌= విషమును; 
కల్టుంగాన్‌= కల్లుగానూ; చూతుము= భావిస్తాము; ఇట్టులు= ఈ విధంగా; కాంచి ఉన్న అట్టి మాకున్‌= భావించి ఉన్న మాకు; 
నీవు; ఇచ్చెదన్‌= ఇస్తాను; అనుట= అనటం; మా విధంబు= మా పద్దతి; ఎజుంగమి= తెలియకపోవటం; ఇంతియ= ఇంతే; 
తప్పు= దోషం; కాదు. 
తాత్సర్యం: 'రాజా! రాజునుండి పుచ్చుకొనటం విషంగానూ; కల్లుగానూ భావిస్తాం. ఇట్టి భావన కల మాకు లిన 
ఏదో ఇస్తాననటం మా సంగతి తెలియకపోవటం మాత్రమే. మీ తప్పు కాదులే. 
విశేషం: విషంతో కల్టుతో సమానంగా రాజు ఇచ్చిన దానిని భావిస్తాం. అంటే ప్రతిగహం ప్రాణాలు తీసేదిగా, ఒకవేళ 
ప్రాణాలున్నా వివేకాన్ని హరించివేసేదిగా మా భావన అని భావం. 
క. అనుడు విషాదము తోడం । జని కృత్రిమ వన ఫలములు సమకట్టి తగన్‌ 

జనపతి మంత్రుల బుషులకు( । గొనిపాండని పంప వా రంకురిత భక్తిన్‌. 216 
ప్రతిపదార్థం: అనుడున్‌= అన్నంతనే; జనపతి= రాజు; విషాదము తోడన్‌= దుఃఖంతో; చని= వెళ్ళి, కృత్రిమ వన 
ఫలములు= మాయతో ఏర్పడిన అడవి పండ్లు; సమకట్టి= సిద్ధంచేసి; తగన్‌= తగు విధంగా; మం|త్రులన్‌= మంత్రులను; 
బుషులకున్‌= ఆ పదిమంది బుషులకొరకు; కొనిపొండు= తీసికొని వెళ్ళండి; అని; పంపన్‌= పంపగా; వారు = ఆ 
మంత్రులు; అకుంఠిత భక్తిన్‌= మొక్కవోని భక్తితో. 
తాత్సర్యం: బుషు లట్లా అనగా రాజు విచారంతో వెళ్ళిపోయి కృత్రిమమైన అడవి పండ్లను చక్కగా సిద్దంచేసి 

౧ న ౧ ఠా 

మంత్రులను “వీటిని ఆ బుషులకొరకు తీసికొని వెళ్ళుం'డని పంపాడు. వారు చక్కని భక్తితో. (తరువాతి వచనంతో 
అన్వయం). 


406 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. వానిం దెచ్చి యమ్మహాత్ములకు సమర్పించిన. 217 

ప్రతిపదార్థం: వానిన్‌= ఆ పండ్లను; తెచ్చి; ఆ+మహాత్ములకున్‌= దొడ్డబుద్దిగల ఆ మహర్షులకు; సమర్పించినన్‌= ఇవ్వగా. 
ఇ ౧? co ఠా 0 

తాత్సర్యం: ఆ పండ్లు తెచ్చి ఆ మహానుభావులకు సమర్పించగా. 


ఆ. వారు పట్టి చూచి వానివ్రేగున హేమ । గర్జకంబు లగుట గాంచి నవ్వి 
పుచ్చుకొనక యున్న బోయి భూపతికి న । త్తెజి. గమాత్యకోటి యెజుంగ. జెప్పె. 218 


ప్రతిపదార్థం: వారు= ఆ బుషులు; పట్టి చూచి= పరీక్షించి; వాని వ్రేంగునన్‌= వాటి బరువునుబట్టి; హేమ గర్భకంబులు= 
బంగారం కడుపులో ఉన్నవి; అగుటన్‌= అవటం; కాంచి= తెలిసికొని; నవ్వి; పుచ్చుకొనక+ఉన్నన్‌= (గ్రహించకుంటే; అమాత్యకోటి= 
మంత్రుల సముదాయం; పోయి= వెళ్ళి; భూపతికిన్‌= రాజుకు; ఆ తెజంగు=ఆ విషయం; ఎలుంగన్‌ చెప్పెన్‌= తెలియ జెప్పింది. 


తాత్పర్యం: ఆ బుషులు ఆ పండ్లను పట్టుకొని చూచి వాటి బరువునుబట్టి వాటి కడుపులో బంగారం ఉండటం 
తెలిసికొని నవ్వి పుచ్చుకొనలేదు. మంత్రులు వెళ్ళి రాజుకు ఈ విషయం తెలియజెప్పారు. 


విశేషం: నవ్వి - రాజు ఎత్తును గ్రహించగలిగినందుకు, రాజు బౌదార్యం గుర్తించినందుకు, తమ నిష్ట చెడనందుకు కలిగిన 


ఆనందం. 


క. విని యతండు రాజసంబున । గనలు వొడమి కృత్తి వేల్వ(గా( దగువారిం 

బనిచిన నప్పడు హోమం । బున రాక్షసి యోర్తు పుట్టె భూపవరేణ్యా! 219 
ప్రతిపదార్థం: భూపవరేణ్యా!= రాజుగ్రేష్టా!; విని= ఆ సంగతి ఆలకించి; అతండు= ఆ వృషాదర్శి; రాజసంబునన్‌= రజోగుణ 
ప్రభావంవలన; కనలు+పొడమి= కోపంపుట్టి; కృత్తిన్‌= కృత్తి అనే రాక్షసిని; వేల్వంగాన్‌= హోమంద్యారా తెప్పించటానికి; 
తగువారిన్‌= తగిన వారిని; పనిచినన్‌= ఆజ్ఞాపించగా; అప్పుడు= ఆ సమయంలో; హోమంబునన్‌= హోమంలో; రాక్షసి= 
రక్కసి; ఓర్తు= ఒకతె; పుట్టెన్‌= జనించింది. 
తాత్పర్యం: రాజా! ఆ సంగతి తెలిసికొన్న వృషాదర్శికి రాజసంవలన కోపం వచ్చింది. 'కృత్తిని హోమం ద్వారా 
తెప్పించగలవారిని నియోగించాడు. అప్పుడు హోమంలో ఒక రక్కసి పుట్టుకొని వచ్చింది. 


విశేషం: రాజసం - రజోగుణ విలక్షణం. ఇది నిష్కారణమైన కోపతాపాలను పుట్టించి చివరకు ఆత్మ వినాశానికి కారణం 
అవుతుంది. కృత్తి వేల్వన్‌ - ఇది ఒక క్షుద్ర విద్య. తాంత్రిక ప్రయోగం. 


వ. పుట్టియప్పుడమిటేని ముందట నిలిచి 'పనియేమి పనుపు' మనిన నతండు ప్రీతుండై 'కశ్యపాదులం గనుపుగొట్టు' 
మని పనిచిన, నది వార లున్నెడ రోసిపోయె, నంతకు మున్న వారు వనంబున మూలంబులు ఫలంబులు 
వెదకి తిరుగుచుండ శునస్సఖుండను పరివ్రాజకుండు వచ్చి వారిం గని వందనంబు సేసిన వారలభినందించి; 
రతండు నమ్మునులం గలిసి యేకార్డుండై సంచరించె; నట్లు చరించు నమ్మహాత్ము లతిక్షుధాన్వితులై 
తామరతూండ్లు పుచ్చికొని నమలుటకై యొక్క నలినాకరంబునకు సత్వరగతి నరుగుచు నున్న నా రక్కసి 
యక్కొలని కడ్డంబుగా బోయి పొడసూపి నిలిచిన. 220 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 407 


ప్రతిపదార్థం: పుట్టి= జన్మించి; ఆ+పుడమిటేని ముందటన్‌= ఆ రాజుముందర; నిలిచి= నిలబడి; పని= కార్యం; ఏమి; 
పనుపుము= ఆనతివ్వుము; అనినన్‌= అనగా; అతండు= ఆ రాజు; ప్రీతుండు+ఐ= (పీతిపొందినవాడై; కశ్యప+ఆదులన్‌= 
కశ్యపుడు మొదలైనవారిని; కనుపు+కొట్టుము= ముక్కలుగా నరుకుము; అని; పనిచినన్‌= పంపగా; అది= ఆ కృత్తి; 
వారలు+ఉన్న+ఎడన్‌= వారున్నచోటును; రోసి పోయెన్‌= వెదకుతూ పోయింది; అంతకు మున్ను+అ= అంతకుముందే; 
వారు= ఆ మహర్షులు; వనంబునన్‌= అడవిలో; మూలంబులు= దుంపలు; ఫలంబులు= పండ్లు; వెదకి= అన్వేషించి; 
తిరుగుచున్‌+ఉండన్‌= తిరుగుతూ ఉండగా; శునస్సఖుండు అను పరివాజకుండు= శునస్సఖుడనే సన్న్యాసి; వచ్చి; వారిన్‌= 
వారిని; కని= చూచి; వందనంబు+చేసినన్‌= నమస్కరించగా; వారలు= వారు; అభినందించిరి= (ప్రీతితో మంచిమాటలు 
పలికారు; అతండును= ఆయనకూడా; ఆ+మునులన్‌= ఆ మునులతో; కలసి= కూడుకొని; ఏక+అర్థుండు+ఐ= ఒకే 
ప్రయోజనం కలవాజై; సంచరించెన్‌= తిరుగాడాడు; అట్టు= ఆ ఏధంగా; చరించు+ఆ+మహాత్ములు= తిరుగుతున్న ఆ గొప్ప 
వ్యక్తులు; అతిక్షుధా+అన్వితులు+ఐ= పిక్కటిల్లిన ఆకలితో కూడిన వారై; తామరతూండ్డు= తామర కాడలలోపలి మెత్తని 
పదార్థాలను; పుచ్చికొని= తీసికొని; నమలుటకున్‌+ఐ= నమలటానికై; ఒక్క నలిన+ఆకరంబునకున్‌= ఒక తామరకొలనికి; 
సత్వరగతిన్‌= వేగంగల నడకతో; అరుగుచున్‌+ఉన్నన్‌= పోతూ ఉండగా; ఆ రక్కసి= కృత్తిఅనేఆ రాక్షసి; ఆ+కొలనికిన్‌= 
ఆ చెజువుకు; అడ్డంబుగాన్‌= అడ్డంగా; పోయి= వెళ్ళి; పొడ+చూపి= వారికి కనబడి; నిలిచినన్‌= నిలువగా. 


తాత్సర్యం: కృత్తి పుట్టి ఆ రాజు ముందర నిలిచి “పని ఏమిటో సెలవివ్వుము" అన్నది. అతడు పీతి పొంది 
'కశ్యపాదులను ముక్కలు ముక్కలుగా నరుకుము” అని పంపాడు. అంతకు ముందే మునులు అడవిలో దుంపలూ, 
పండ్లు వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా శునస్పుఖుడనే సన్నాసి వారిని చూచి వందనం చేశాడు. వారు అతడిని 
మంచిమాటలతో ఆదరించారు. అతడు కూడా ఆ మునులతో తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతున్న ఆ మహాత్ములు 
కడుపు కాల్ఫివేసే ఆకలితో తామరతూండ్డు అయినా నమలుదామని ఒక సరస్సు దగ్గరికి వడివడిగా వస్తున్నారు. 
అప్పు డా కృత్తి వారి కడ్డంగా వచ్చి నిలిచింది. 


విశేషం: కనుపుగొట్టు అనేమాట “కసి” ని వ్యక్తంచేస్తుంది. పేగులు కాల్ఫివేసే ఆకలిలో కూడా వారు ఒక నియమానికి కట్టుబడి 
ఉండటం వారి మహాత్మత్వాన్ని నిరూపిస్తుంది. 
క. ఈ కమలవనము చేరువ ।నే కార్యము సేయం జూచె? దీ వెవ్వత? వం 


చా కొలను సొరంగ నమ్మని | లోకము సేరుటయు నచ్చెలువ యెలు( గెసంగన్‌. 221 


ప్రతిపదార్థం: ఆ మునిలోకము= ఆ మునుల సముదాయము; ఈ కమల వనము చేరువన్‌= ఈ తామర కొలను దగ్గర; 
ఏ కార్యము= ఏ పని; చేయన్‌+చూచెదు?= చేస్తావు?; ఈవు= నీవు; ఎవ్వతవు= ఎవతెవు; అంచున్‌= అంటూ; ఆ కొలను= 
ఆ చెరువును; చొరంగన్‌= (ప్రవేశించటానికి; చేరుటయున్‌= రాగా; ఆ+చెలువ= ఆ యింతి; ఎలుంగు+ఎసంగన్‌= పెద్ద 
గొంతుతో. 


తాత్సర్యం: ఆ మహర్షులు "ఈ తామరకొలను దగ్గర ఏమి చేస్తున్నావు? అంటూ చెరువులో ప్రవేశించబోగా ఆమె 
పెద్ద గొంతుతో (ఇట్లా అన్నది). 


విశేషం: “ఏం పని” అంటూ కొలనిలోనికి దిగబోయారు - అంటే ఆమె సమాధానం మీద వారికి పెద్ద ఆసక్తి లేదు. 


408 శ్రీమదాంధ్ర మహాభారతము 
వృషాదర్శి పుత్తెంచిన కృత్తి శునస్సఖునిచే మృతి. బొందుట (సం.13-95-48) 


వ. ' ఏ నెవ్వత నైతి నేమి? యిక్కొలని కావలియున్న దాని ననుటయు నమ్మునులు వెల్లనై యాంకట నలందురి 
యుపజీవింప నొండేమియు లేమింజేసి యీ సరోవరంబున బిసంబులు వెటికికొని భక్షించు వారమై వచ్చితి” 
మనిన నవ్వనిత 'మీ మీ పేళ్ళు సెప్పిమటి పద్మవనంబు ప్రవేశించువా' రని పలికిన నప్పరమమును లన్నాత్రి 
యాతుధాని యగుటయుం గృత్తియగుటయు వధింప వచ్చినది యగుటయు నెలింగి కశ్యపాదులగు 
పదుండ్రును దానికి దుర్గ్శోధత్వంబు దోంచునట్లుగా నిర్వచన సహితంబుగా' దమనామంబులు సెప్పి; 
రప్పాపవర్తన వెజంగు పడియుండ శునస్పఖుండు దన యభిధానం బభివ్యక్తంబుగా నుగ్గడించినం గృత్తి “నీ 
పేరు దెలియం జెప్ప విదియేమి? యనవుడు నతండు 'తేటపడం జెప్పియుండం జెప్పవనియెద; విట్లంట 
తప్పుగాదె? యిట్టి యుద్దండవు మంత్ర దండంబు పాలు వడు' మని బ్రహ్మదండ నిభంబగు నిజహస్తగత 
దండంబున దాని శిరంబు బెట్టు వ్రేయుచు( 'బాపకర్మురాలా! పడు ము భస్మంబ వగు మని నిష్టురాక్షరంబుగా 
నిర్దేశించిన దుర్దశ యగుచుంబడి యా రక్కసి భస్మీభూతయయ్యె; నప్పు డప్పదునొకండ్రునుం బ్రమోదంబునం 
బయోజషండంబు సొచ్చి. 222 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఎవ్వతను= ఎవర్తిని; ఐతిని= అయితే; ఏమి?; ఈ+కొలనికావలి+ఉన్నదానన్‌= ఈ సరస్సుకు 
కావలిగా ఉన్నదానను; అనుటయున్‌= అనునంతనే; ఆ+మునులు= ఆ మహర్షులు; పెల్లనై= తెల్లబారి; ఆంకటన్‌= ఆకలిచేత; 
అలందురి= కటకటపడి; ఉపజీవింపన్‌= బ్రతుకుటకు; ఒండు= మరొకటి; ఏమియున్‌= ఏదియును; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; 
ఈ సరోవరంబునన్‌= ఈ చెరువులో; బిసంబులు= తామరతూండ్డు; పెటికికొని= (త్రుంచుకొని; భక్షించువారము+ఐ= 
తినేవాళ్ళమై; వచ్చితిమి= వచ్చాము; అనినన్‌= అనగా; ఆ+వనిత= ఆ ఆడది; మీ మీ పేళ్ళు= మీ మీ పేరులు; చెప్పి; మటీ= 
తరువాత; పద్మవనంబు= తామరలున్న చోటును; (ప్రవేశించువారు= చొరగలరు; అని; పలికినన్‌= పలుకగా; ఆ+పరమ 
మునులు= ఆ మహర్షులు; ఆ+నాతి= ఆ ఫ్రీ యాతుధాని= రక్కసి; అగుటయున్‌= కావటమూ; కృత్తి అగుటయున్‌= కృత్తి 
అనే మృత్యుదేవత కావటమూ; వధింపన్‌ వచ్చినది= చంపటానికి వచ్చింది; అగుటయున్‌= కావటమూ; ఎజింగి= తెలిసికొని; 
కశ్యప+ఆదులు+అగు= కశ్యపుడు మొదలగు; పదుండ్రును= పదిమందీ; దానికిన్‌ = ఆ రక్కసికి; దుర్పోధత్వంబు= అర్థంకాక 
పోవటం; తోయయనట్టుగాన్‌= వ్యక్తమయ్యే తీరున; నిర్వచన సహితంబుగాన్‌= అర్థ వివరణతోపాటుగా; తమ నామంబులు= 
తమ పేర్లు; చెప్పిరి= చెప్పారు; ఆ+పాపవర్తన= పాపపు నడవడిగల ఆ ఇంతి; వెజంగుపడి+ఉండన్‌= ఆశ్చర్యపడి ఉండగా; 
శునస్సఖుండు= శునస్సఖుడనే సన్నాసి; తన అభిధానంబు= తన పేరు; అభివ్యక్తంబుగాన్‌= చక్కగా తెలిసే విధంగా; 
ఉగ్గడించినన్‌= చెప్పుగా; కృత్తి; నీ పేరు= నీ నామం; తెలియన్‌= చక్కగా తెలిసే విధంగా; చెప్పవు= చెప్పలేదు; ఇది; ఏమి?= 
ఎందుకు; అనవుడున్‌= అన్నంతనే; అతండు= ఆ ముని; తేటపడన్‌= స్పష్టమయ్యే విధంగా; చెప్పి ఉండన్‌= చెప్పి ఉండగా; 
చెప్పవు= చెప్పలేదు; అనియెదవు= అంటావు; ఇట్టు= ఈ విధంగా; అంట= అనటం; తప్పు కాదె!= దోషం కదా!; ఇట్టి 
ఉద్దండవు= ఇట్టి పొగరుబోతువు; మం(త్ర దండంబు= మం(త్రశక్తిగల కర్రకు; పాలు పడుము= వశం కమ్ము; అని; బ్రహ్మదండ 
నిభంబు= (బ్రహ్మ దండంవంటిది; అగు నిజహస్తగత దండంబునన్‌= అయిన తన చేతిలో ఉన్న కర్రతో; దాని శిరంబు= 
ఆ కృత్తి తలను; బెట్టు= గట్టిగా; ద్రేయుచున్‌= కొడుతూ; పాపకర్మురాలా!= పాపపు పనులు చేసేదానా!; పడుము= పడిపో; 
భస్మంబవు= బూడిదవు; అగుము= అయిపొమ్ము; అని; నిష్ణుర+అక్షరంబుగాన్‌= పరుషమైన అక్కరాలు ఉండేవిధంగా; 
నిర్దేశించినన్‌= పలుకగా; దుర్చశ+అగుచున్‌= చెడ్డ స్థితికలది బౌతూ; పడి= (క్రిందకు దొరలి; ఆ+రక్కసి= ఆ రాక్షసి; 
భస్మీభూత= బూడిద అయినది; అయ్యెన్‌= అయింది; అప్పుడు= ఆ సమయంలో; ఆ పదునొకండ్రునున్‌= ఆ పదునొకండుమందీ; 
ప్రమోదంబునన్‌= మిగుల ఆనందంతో; పయోజషండంబు= తామర వనంలోకి; చొచ్చి= (ప్రవేశించి. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 409 


తాత్సర్యం: 'నే నెవరైతే నేమి? ఈ కొలనుకు కావలిదాన్ని' అనగా ఆ మునులు “మిక్కిలి ఆకలితో కష్టపడి 
తినటానికి మరేమీ లేకపోవటంవలన ఈ తామరతూండ్లు తీసికొని తినగోరినవారమై వచ్చాం” అన్నారు. అప్పు డా 
ఇంతి 'మీ మీ పేర్లు చెప్పిన తరువాతనే కొలనులోకి ప్రవేశించాలి" అంటే ఆ మహర్షులు ఆమె రాక్షసి అనీ, కృత్తి 
అనీ, తమను చంపటానికి వచ్చిందనీ తెలిసికొని కశ్యపుడు మొదలైన పదిమంది తమ పేర్లు దానికి 
తెలియరాకుండేటట్టుగా నిర్హ్వచనాలతో కూడ కలిపి చెప్పారు. ఆమె అది తెలిసికొనలేక నిశ్చేష్టురాలైంది. శునస్సఖుడు 
మాత్రం తన పేరు సూటిగా చెప్పాడు. కృత్తి 'నీ పేరు తెలిసే విధంగా చెప్పవేం?” అన్నది. అప్పు డతడు నేను 
చక్కగా తెలిసే విధంగా చెప్తే చెప్పవు అంటావు. ఇది తప్పు కదా! నీవు చెడిపెవు. ఇదిగో మంత్రదండానికి వశం 
కమ్ము!' అని బ్రహ్మదండం వంటి తన చేతి కర్రతో దాని నెత్తిమీద గట్టిగా కొట్టుతూ. 'పాపాత్మురాలా! బూడిదైపో' 
అని పరుషంగా పలికాడు. దానితో అది భస్మమై కూలి పోయింది. అప్పు డా పదునాక్కండ్రు ఆనందంతో 
తామరల కొలనులోనికి ప్రవేశించారు. 


విశేషం: నిర్వచనం అంటే ఆ అర్థం ఏ ధాతువుమూలంగా వచ్చిందో వివరించటం. ఉదాహరణకు కశ్యపుడు అంటే పశ్యకుడు 
అన్నింటినీ సూక్ష్మదృష్టితో చూచేవాడు అని అర్థం. ఇది ఒక మహా శాస్త్రం చెప్పిన విద్య కనుక ఆ రక్కసికి అర్థం కాలేదు. 
శునస్సఖుడు సూటిగా తన పేరు చెప్పగా ఇతరుల ధోరణికంటె భిన్నంగా ఉన్నందువలన నిర్వచనం లేకపోవటం కారణంగా 
అర్థం కాలేదు. శ్రేయస్కాముడు తన పేరు చెప్పరాదని శాస్త్రం “ఆత్మనామ గురోర్నాను నామాతికృపణస్య చ శ్రేయస్కామో 
న గృహ్లీయాత్‌ జ్యేష్టాపత్య కళత్రయోః” అని అనుశాసనం. కనుక కృత్తి వారు పేర్దు చెబితే దోషాన్ని నిరూపించి 
చంపాలనుకొన్నది. అది బెడిసికొట్టటం కొరకు అసలు పేర్లు చెప్పక నిర్వచన సహితంగా చెప్పారు. 


తే. బిసము లాదట నందటు. బెటికి రొంపి । వోవ నీట దెమల్లి మోపుగ నమర్షి 
తీరమున. బెట్టి నియమముల్‌ దీర్ప(జొచ్చి | తీరి యాంకలి దము గోసి తినంగం గూడి. 223 


ప్రతిపదార్థం: అందణున్‌= వారంతా; ఆదటన్‌= ప్రీతితో; బిసములు= తామరతూండ్లను; పెటికి= (త్రుంచి; రొంపి= బురద; 
పోవన్‌= పోయే విధంగా; నీటన్‌= నీటిలో; తెమల్సి= జాడించి; మోపుగన్‌= కట్టగ; అమర్చి= ఏర్పరచి; తీరమునన్‌= ఒడ్డున; 
పెట్టి= ఉంచి; నియమముల్‌= సంధ్యాపూజ మొదలైన విధులను; తీర్చన్‌+చొచ్చి= చేయబూని; తీర్చి= ఆచరించి; ఆ(కలి= 
క్షు; తమున్‌= తమను; కోసి తినంగన్‌= కోసికొని తింటూ ఉండగా; కూడి= కలిసి. 

తాత్సర్యం: అందరూ పీతితో ఆ తామరతూడులను పెకలించి బురద పోయేవిధంగా నీటిలో జాడించి మోపుగా 
కట్టి ఒడ్డునబెట్టి విధులు తీర్చుకొని ఆకలి తమను తినివేస్తుంటే అందరూ కలిసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఆకలి వారిని తినివేస్తున్నది - అంటే ఆకలితో (ప్రేగులు కాలిపోతున్నాయన్నమాట. ఇక్కడ విశేషం ఏమంటే అంత 
ఆకలితో ఉన్నా నియమాలు తీర్చుకొన్న తరువాతనే తినబోయారు. ఇది వారి ధర్మనిష్టను నిరూపిస్తుంది. 


క. కొలను వెడలి బిసము లిడిన । నెలవునకుం బోయి యచట నిగిడించిన చూ 
డ్కుల కవి దోంపక యున్నను | గలయం బరికించి యెట్లు. గానక తమలోన్‌. 224 


ప్రతిపదార్థం: కొలను= సరస్సునుండి; వెడలి= వెలుపలికి వచ్చి; బిసములు+ఇడిన నెలవునకున్‌= తామరతూండ్డు పెట్టిన 
చోటికి; పోయి= వెళ్ళి; అచటన్‌= అందు; నిగిడించిన చూడ్కులకున్‌= పరగించిన చూపులకు; అవి= ఆ తూండ్డుు తోం 


410 శ్రీమదాంధ్ర మహాభారతము 


పక+ఉన్నను= కనపడకపోగా; కలయన్‌= అన్నివైపుల; పరికించి= జా(గత్తగా చూచి; ఎట్టున్‌= ఏ విధంగానూ; కానక= చూడక; 
తమలోన్‌= తమలో. 


తాత్సర్యం: వారంతా కొలనునుండి బయటకు వచ్చి తూడులమోపు పెట్టినచోట దృష్టి సారించారు. అవి కనపడకపోగా 
అన్నివైపులా జా(గ్రత్తగా చూచారు. అయినా కనపడలేదు. అప్పుడు వారు తమలో. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. జండొరుల శంకించి శపథంబులు పలుకుదుము గాక యని నిశ్చయించి శునస్సఖుని వినువానింగా. జేసికొని; 
రప్ప డత్రి యిట్లనియె. 225 


ప్రతిపదార్థం: ఒండొరులన్‌= ఒకరినొకరు; శంకించి= అనుమానించి; శపథంబులు= ఒట్టులు; పలుకుదుము కాక= 
పలుకుదాం; అని; నిశ్చయించి= తీర్మానించి; శునస్సఖునిన్‌= శునస్పఖుడిని; వినువానిన్‌+కాన్‌= వినేవాడినిగా; చేసికొనిరి= 
చేసికొన్నారు; అప్పుడు= ఆ సమయంలో; అత్రి= అత్రి మహర్షి ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వారు ఒకరినొకరు అనుమానించారు. ఒట్టుపెట్టుకొని తమ తప్పులేనితనం నిరూపించుకొందామని 
నిర్ణయించుకొన్నారు. శునస్సఖుడిని మధ్యవర్తిగా వినటానికి (ప్రార్ధించారు. అప్పుడు అత్రి మహర్షి ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇట్లా ఒట్టు పెట్టుకొనే పద్దతి అన్నిదేశాలలో అన్ని కాలాలలో ఉన్నట్టు తెలియవస్తున్నది. పాపభీతి ఉన్నవారు తప్పుచేసి 
ఒట్టు పెట్టుకొనరు. 


తే. “మొదవు( దన్నుట, రవియభిముఖత దనకు€। గలుగు మూత్ర పురీష మోక్షణము సేంత, 
యధ్యయన మనధ్యయనమునందు నడపు । టగు బిసంబులు మ్రుచ్చిలి నట్టు లైన.” 226 


ప్రతిపదార్థం: (నేను) బిసంబులు= తూడులు; (ముచ్చిలిన+అట్టులు+ఐనన్‌= దొంగిలించినట్రైతే; మొదవున్‌= ఆవును; తన్నుట= 
తన్నటం; తనకున్‌= తనకు; రవి+అభిముఖత= సూర్యు డెదురుగా ఉండటం; కలుగన్‌= కలుగగా; మూత్ర పురీష మోక్షణము= 
మూ(త్రమును, మలమును వదలటం అనే పని; చేంత= చేయటం; అనధ్యయనము నందున్‌= వేదం చదువరాని దినాన; అధ్యయనము= 
చదవటం; నడపుట= సాగించటం; అగున్‌= అవుతుంది. 


తాత్పర్యం: నేను తామరతూండ్డు దొంగిలిస్తే ఆవును తన్నిన పాపం, సూర్యుడి కెదురుగా మలమూత్రాలను 
విడచిన పాపం, అనధ్యయన దినం నాడు వేదాలు చదివిన పాపమూ నాకు కలుగుతాయి. 


విశేషం: ఇవన్నీ మహాపాపాలు. పాడ్యమి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య అనే తిథులు అనధ్యయన దినాలు. అట్టాగే 
పూజ్యులెవరైనా గురుకులానికి వస్తే ఆ దినాన్ని శిష్టానధ్యయనంగా పరిగణిస్తారు. 


వ. అనుటయు వసిష్టుండు. 227 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అన్నంతనే; వసిష్టుండు= వసిష్ట మహర్షి 


తాత్సర్యం: అప్పుడు వసిష్టు డిట్టా అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 411 


క. శ్రుతి సదువమి; సన్నాస । స్టితి( గాముకు( డగుట; గుక్కం జేకొని తిరుగన్‌ 
శ థి 


మతి రోయమి నయ్యెడు దు । ర్లతి తూండులు మ్రుచ్చిలించు కష్టునకు నగున్‌.' 228 


ప్రతిపదార్థం: తూండులు= తామరకాడలు; (ముచ్చిలించు కష్టునకున్‌= దొంగిలించిన నీచుడికి; (శ్రుతి= వేదం; చదువమి= 
చదవకపోవటం; సన్యాస స్టితిన్‌= సన్చ్యసించిన దశలో; కాముకు(డు= (స్తీ మోహం కలవాడు; అగుట= కావటం; కుక్కన్‌= 
కుక్కను; చేకొని= పట్టుకొని; తిరుగన్‌= తిరుగగా; మతిన్‌= బుద్దిలో; రోయమిన్‌= ఏవగించుకొనకపోవటంవలన; అయ్యెడు 
దుర్గతి= కలిగే నీచదశ; అగున్‌= అవుతుంది. 

తాత్సర్యం: తామరతూడులు దొంగిలించిన నీచుడికి వేదం చదవకపోయిన పాపం, సన్న్యసించి కామభావన 
పొందినవాడి పాపం, కుక్కను పట్టుకొని తిరుగుతూ అసహ్యించుకొననివాడికయ్యే దుర్గతీ కలుగుతాయి.” 


విశేషం: బ్రాహ్మణుడు నిష్కారణంగా ఆరు అంగాలతోకూడిన వేదం చదవాలని స్మృతి చెప్పింది. కనుక చదవకపోవటం 
పాపం, 'సన్న్యాసం' అంటే కామకక్రోధాది భావాలను పూర్తిగా అవతల ఉంచటం. ఆ స్థితి పొంది కామభావనకు లోబడితే అది 
రెండింటికీ చెడిన స్థితి అవుతుంది. 


వ. అని వెండియు. 229 
తాత్సర్యం: అని పలికి వసిష్టుడు ఇంకా ఇట్లా అంటున్నాడు. 
క. “సుత నమ్మికొనుట, శరణా । గతుం జేకొనకునికి నిచ్చు కారుణికు దరి 

ద్రతం జూచియు వే(డుట నగు । గతి బిసములు దాంచికొనుట గల్లినం గల్లున్‌.' 230 


ప్రతిపదార్థం: సుతన్‌= బిడ్డను; అమ్మికొనుట= అమ్ముకొనటం; శరణ+ఆగతున్‌= రక్షణ కోరి వచ్చినవాడిని; చేకొనక+ఉనికిన్‌= 
కైకొనకుండటం; ఇచ్చు కారుణికు దరిద్రతన్‌= ఇచ్చే దయగలవాడిలేమిని; చూచియున్‌= చూచికూడా; వేండుటన్‌= యాచిం 
చటంవలన; అగుగతి= అయ్యే దశ; బిసములు= తామరతూండ్డు; దాంచికొనుట= దాచుకొనటం; కల్షినన్‌= కలిగితే; కల్లున్‌= 


కలుగుతాయి. 


తాత్సర్యం: 'కన్న కూతురిని అమ్ముకొనటం, శరణుకోరి వచ్చినవాడిని రక్షించకపోవటం, దాత దరిద్రుడు కావటం 
చూచికూడా అడుగుకొనటం అనే పాపాలు తూడులు దాచిన వాడికి కలుగుతాయి.” 
వ. అనియెః దదనంతరంబ. 231 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; తత్‌+అనంతరంబు+అ= వెంటనే. 
తాత్సర్యం: వసిష్టు డిట్టా అన్నాడు. ఆ తరువాత. 
చ. “పలలవృథోపభుక్తి, సభం బక్షము( బల్ముట, దుష్టదాన, ము 

గృలి దివసంబునం గవయు కష్టత, విప్రజనంబు లుబ్దతా 


కులితము. జేంత, యెల్లసరకుం గొని యమ్ముట కాదె తూండు ఈ 
గలపొది మ్రుచ్చిలించు' టని కశ్యపసంయమి వల్కె భూవరా! 232 


412 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా! కశ్యపసంయమి= కశ్యపుడనే మహర్షి పలల వృథా+ఉపభుక్తి= మాంసం వ్యర్థంగా తినటం; 
సభన్‌= న్యాయస్థానంలో; పక్షమున్‌= ఒకడివైపు; పల్కుట= మాటాడటం; దుష్ట్రదానము= చెడుదానం; ఉగ్మలిన్‌= (స్ర్తీని 
(భార్యను); దివసంబునన్‌= పగటియందు; కవయు కష్టత= సంగమించే నీచత్వం; విప్రజనంబున్‌= చక్కని విద్యగలవారిని; 
లుబ్దతా+ఆకులితము= లోభగుణంతో కలత పొందిన వారినిగా; చేత= చేయటం; ఎల్లసరకున్‌= సరుకునంతా; కొని; అమ్ముట= 
అమ్మటం; కాదె= కదా; తూ(డుతీ(గల పొదిన్‌= తామరతూడు తీగల మోపును; ముచ్చిలించుట= దొంగిలించటం; అని; పల్కెన్‌= 
పలికాడు. 


తాత్సర్యం: కశ్యపమహర్షి ఇట్లా అన్నాడు. “మాంసం వ్యర్థంగా తినటం, న్యాయస్థానంలో అన్యాయంగా ఒకడివైపు 


సాక్ష్యం పలకటం, చెడుదానం, స్త్రీని పగటిపూట కలిసే నీచత, విద్యగల బ్రాహ్మణులను లోభగుణంచేత ఏడిపించటం, 
సరుకునంతా నిలువచేసి ఎక్కువ లాభాలకు అమ్ముకొనటం ఈ తామరతూడుల మోపు దొంగిలించటం అవుతుంది. 


విశేషం: “విద్యయా యాతి వి(ప్రత్వమ్‌” మోక్షవిద్యవలననే బ్రాహ్మణుడు విప్రుడవుతాడు. ఆ పాపాలు చేసినవాడి కేగతి 
కలుగుతుందో ఈ దొంగతనం చేసినవాడి కదేగతి అని తాత్పర్యం. 


వ. పదంపడదడి. 233 
తాత్సర్యం: తరువాత. 


క. జ్ఞాతులయెడ గోవులయెడ । గోతులయెడ ధర్మ మెడలి క్రూరు€ డగుట కా 
ఈ 
ర్యాతుర విప్రోపేక్షా | నీతి బిసము లపహరించు నిపుణత యరయన్‌. 234 
ప్రతిపదార్థం: బిసములు= తామరతూండ్డు; అపహరించు నిపుణత= దొంగిలించే నేర్పు; అరయన్‌= పరిశీలించగా; జ్ఞాతులయెడన్‌= 
బంధువుల విషయంలో; గోవులయెడన్‌= ఆవుల విషయంలో; గోతులయెడన్‌= (స్త్రీల విషయంలో; ధర్మము= ధర్మాన్ని; ఎడలి= 


వీడి; క్రూరుండు= దయలేనివాడు; అగుట= కావటం; కార్య+ఆతుర విప్ర+ఉపేక్షా నీతి= పని తొందరతో దిగులుగల విద్యావంతులగు 
బ్రాహ్మణులయెడ ఉదాసీనత పాటించటం అనే నీతి. 


తాత్పర్యం: ఈ తామరతూడులను దొంగిలించే నేర్పు ఎటువంటిదంటే బంధువుల విషయంలో, ఆవుల విషయంలో, 
స్త్రీల విషయంలో ధర్మం తప్పి దయలేనివాడు కావటం, పనిపడి దిగులుగా ఉన్న విప్రులను గూర్చి పట్టించుకొనని 
నీతివంటిది.' 


విశేషం: జ్ఞాతులు, గోవులు, స్రీలు, విప్రులు - వీరి యందు చిన్నపాటి దోషాలున్నా పట్టించుకొనకూడదని విదురనీతిలో చెప్పారు. 
(సం.5.36. 62. తెలుగు. ఉ.2.68) 


క. అని పలికి భరద్వాజుం | డను మటియు “హవిస్సు గ్రంప నగ్ని నిడుట, యొ 
జ్ఞ నధఃకరించి చదువుట | యను నివి సరియౌ బిసాపహరణంబునకున్‌.' 235 


ప్రతిపదార్థం: అని= ఇట్టని; పలికి= మాట్లాడి; భరద్వాజుండు= భరద్వాజ మహర్షి మజీయున్‌= ఇంకా; అనున్‌= అన్నాడు; 
హవిస్సు= వేల్చే పదార్ధాన్ని; (క్రంపన్‌= కంపయందలి; అగ్నిన్‌= నిప్తునందు; ఇడుట= ఉంచటం; ఒజ్జన్‌= గురువును; అధః 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 413 
కరించి= (క్రిందుచేసి; చదువుట= చదవటం; అను+ఇవి= అనే ఈ పనులు; బిస+అపహరణంబునకున్‌= తామరతూండ్డు 
దొంగిలించటానికి; సరి= సాటి; బౌన్‌= అవుతాయి. 
తాత్సర్యం: ఇట్లా పలికి భరద్వాజ మహర్షి ఇంకా ఇట్లా అన్నాడు. “'మం(త్రంతో పవిత్రమైన పదార్థాన్ని కంపలోని 
అగ్నిలో పోయటం, గురువును తక్కువచేసి విద్యను నేర్వటం అనే పనులు తామరతూండ్ల దొంగతనానికి సాటి 
అవుతాయి.” 
విశేషం: హవిస్సును ప్రత్యేకంగా ఏర్పరచిన ధార్యాగ్నిలోనే ఉంచాలి. లేకపోతే అది పనికిమాలిన దవుతుంది. 


వ. అని పలుకుటయు. 236 
తాత్సర్యం: అత డటా పలికిన తరువాత. 
sp) 


తే. “ముట్టునను భార్య గవయుట, మూత్రమును బు । రీషమును నీర విడుపు, విద్వేషయుక్తి 

యోషి దుపజీవనము మృణాళోత్మరంబు । మ్రుచ్చిలుట బోలు కల్మషములె తలంప.' 237 
ప్రతిపదార్థం: ముట్టునను= చెరగుమాసినపుడు; భార్యన్‌= పెండ్లమును; కవయుట= కలియటం; మూత్రమును= మూత్రాన్నీ; 
పురీషమును= మలాన్ని; నీరన్‌= నీటిలో; విడుపు= విడవటం; విద్వేషయుక్తి= పగతోకూడి ఉండటం; యోషిత్‌+ఉపజీవనము= 


ఆడదానిపై ఆధారపడి బ్రతకటం; తలంపన్‌= ఆలోచిస్తే; మృణాళ+ఉత్కరంబు (ముచ్చిలుటన్‌= తామరతూడుల మోపును 
దొంగిలించటాన్ని; పోలు కల్మషములు+ఎ?= పోలిన పాపాలా? 


తాత్సర్యం: 'ముట్రైన భార్యను కలవటం, మలమూత్రాలను నీటిలో వదలటం, పగగొని ఉండటం, స్త్రీపై 
ఆధారపడి బ్రతకటం ఈ తామరతూడుల దొంగతనానికి సాటియెన పాపాలా!” 
విశేషం: ఆ పాపాలకన్నా ఇది మిక్కిలి ఘోరమైన దని భావం. 
క. అని జమదగ్ని మటియుని। ట్లను 'నన్యోన్యాతిధిత్వ మసహాయపువై 

రనిరూడి, పా(డి మొదవుం | గనలి యడుచు టీడె బిసనికర చోరతకున్‌. 238 
ప్రతిపదార్థం: అని= ఇట్టా పలికి; జమదగ్ని= జమదగ్ని మహర్షి మణియున్‌= ఇంకా; ఇట్టు= ఇట్టా; అనున్‌= అన్నాడు; 
అన్యోన్య+అతిథిత్వము= ఒకడి కొకడు అతిథి కావటమూ, అసహాయము+వైర నిరూఢి= తోడులేని పగను గట్టిగా 


నిలుపుకొనటమూ; పాండిమొదవున్‌= పాడి ఆవును; కనలి= కోపగించి; అడుచుట= కొట్టటం; బిస నికర చోరతకున్‌= 
తామరతూండ్ల మోపు దొంగిలింతకు; ఈడు+ఎ?= సాటియా? 


తాత్సర్యం: ఇట్లా చెప్పి జమదగ్ని ఇంకా ఇట్లా అన్నాడు. ఒకరి కొకరు అతిథులు కావటం, సాయంలేని పగను 
నిలుపుకొనటం, పాడి ఆవును కోపించి కొట్టటం అనే పాపాలు ఈ తామరతూండ్ల దొంగతనానికి సాటి అవుతాయా?” 


విశేషం: ఆ పాపాలన్నింటిని మించిన పాపం ఇది అని భావం. 


వ. అనవుడు గౌతముండు. 239 


తాత్సర్యం: అన్న తరువాత గాతము డిట్టా పలికాడు. 


414 శ్రీమదాంధ్ర మహాభారతము 
క. 'ధృతవేద త్యజనానల । వితతి వృథాత్యాగ సోమ విక్రయ వృషలీ 
పతితా దుర్తామాజీ । వితలు బిసస్తేయ కష్టవృత్తికి నెనయే? 240 


ప్రతిపదార్థం: ధృత= చేపట్టిన; వేద= వేదాలను; త్యజన= వదలటం; అనల= అగ్నుల; వితతి= సముదాయాన్ని; వృథా= 
వ్యర్థంగా; త్యాగ= వదలివేయటం; సోమ విక్రయ= సోమరసాన్ని అమ్మటం; వృషలీపతితా= శూద్ర స్త్రీకి మగడు కావటం; 
దుర్జామ+ఆజీవితలు= చెడ్డ ఊరిలో బ్రతుకుతూ ఉండటం అనే పాపాలు; బిసస్తేయ కష్ట వృత్తికిన్‌= తూండ్ల దొంగతనమనే 
నీచపు నడవడికి; ఎన+ఏ?= సాటియా. 


తాత్సర్యం: 'చేపట్టిన వేదవిద్యను వదలివేయటం, అగ్నిహోత్రపూజను నిష్కారణంగా మానటం, సోమం అమ్మటం, 
శూద్రస్రీకి మగడు కావటం, చెడ్డ ఊరిలో జీవించటం అనే పాపాలు తామరతూండ్ల దొంగతనానికి సాటి 
అవుతాయా?'కావని భావం. 


వ. అని నిర్దేశించిన విశ్వామిత్రుం డిట్లనియె. 241 


ప్రతిపదార్థం: అని= ఇట్టా అని; నిర్దేశించినన్‌= పలుకగా; విశ్యామిత్రుండు= విశ్వామిత్ర మహర్షి ఇట్టు= ఇట్టా; అనియెన్‌= 
థ ౧ ౨ యె ౧ oe] 
పలికాడు. 


తాత్సర్యం: అని పలుకగా విశ్వామిత్ర డిట్టా అన్నాడు. 
క. “తగు భృత్యులం బ్రోవకునికి | దగని భటుల బ్రోపు కపటధార్షికవృత్తిన్‌ 
జగతీపతి( గొల్టుట లె | స్పగం బోలంగ నేర్చునే బిసస్తెన్యంబున్‌?” 242 
[మ 


ప్రతిపదార్థం: తగు భృత్యులన్‌= యోగ్యతకల బంటులను; (ప్రోవక+ఉనికి= కాపాడకుండటమూ; తగని భటులన్‌= పనికిరాని 
బంటులను; (ప్రోపు= రక్షించటం; కపట ధార్మిక వృత్తిన్‌= మోసపు ధర్మానికి సంబంధించిన నడవడికతో; జగతీపతిన్‌= 
రాజును; కొల్చుట= సేవించటం; బిసస్తెన్యంబున్‌= తామరతూడుల దొంగతనాన్ని; లెస్సగన్‌= బాగుగా; పోలంగన్‌+నేర్చునే?= 
సాటిరాగలదా? 


తాత్పర్యం: పనికి వచ్చే సేవకులను రక్షించక పోవటమూ, పనికిరాని సేవకులను కాపాడటమూ, కపటధర్మపు 
నడవడితో రాజును సేవించటం అనేవి తామరతూడుల దొంగతనానికి సాటి రాగలవా? 


విశేషం: విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజర్షి కనుక భట సంరక్షణ విషయకంగా పలకటం సముచితంగా ఉన్నది. 


వ. నావుడు నరుంధతి యల్ల నవ్వుచు. 243 


ప్రతిపదార్థం: నావుడున్‌= అని పలికిన తరువాత; అరుంధతి= వసిష్టుడి ధర్మపత్ని అయిన అరుంధతి; అల్లన్‌= మెల్లగా; 
నవ్వుచున్‌= నవ్వుతూ. 


తాత్పర్యం: అప్పుడు అరుంధతి మెల్లగా నవ్వుతూ (ఇట్లా అన్నది). 


విశేషం: ఇక్కడ నవ్వు హృదయంలోని నిర్మలత్యానికి గుర్తు. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 415 


క. “సతతంబు నత్త దూజుటం బతియెడ దుశ్చిత్త యగుట, బరమాన్నము నొ 
కృత సేవించుట నగు దు । గ్లతి బిసములు డాంచికొన్న కష్టకు( గలుగున్‌.' 244 


ప్రతిపదార్థం: సతతంబున్‌= ఎల్లవేళలా; అత్తన్‌= అత్తను; దూజుటన్‌= తిట్టటంవలన; పతి ఎడన్‌= మగని విషయంలో; 
దుళ్ళిత్త= చెడు భావాలు గలది; అగుటన్‌= కావటంవలనా; పరమ+అన్నమున్‌= (శ్రేష్టమైన అన్నం; ఒక్కత= ఒకతే; సేవించుటన్‌= 
తినటంవలన; అగు దుర్గతి= అయ్యే పాడుగతి; బిసములు= తామరతూడులు; దాచికొన్న కష్టకున్‌= దాచుకొన్న నీచురాలికి; 
కలుగున్‌= వస్తుంది. 


తాత్సర్యం: 'ఎప్పుడూ అత్తను తిట్టటంవలనా, భర్తవిషయంలో చెడు భావాలు గలది కావటంవలనా, మంచిభోజనం 
ఒక్కతే తినటం వలనా కలిగే పాడుగతి తామరతూడులు దాచుకొన్న నీచురాలికి వస్తుంది. 


విశేషం: “అత్త' ఇక్కడ ఉపలక్షణం. మగని బంధువులందరినీ (గ్రహించాలి. (స్తీ పుట్టిల్లు విడిచి మెట్టినిల్లు చేరిన పిదప 
అక్కడివారి నందరినీ ఆత్మీయులుగా భావించి (ప్రేమించకపోతే ఆ ఇల్లు నరకప్రాయం అవుతుందని భావం. 'పతియెడి 
భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు త్రికరణ శుద్దిగా మంచి భావనతో ఉండాలి. లేకపోతే అది సంసారాన్ని నరకకూపం 
చేస్తుంది. “పరమాన్నము” (స్తీ మాతృ స్వరూపిణి. ఆమె ఆహారాన్ని తనవారికందరికీ పెట్టిన తరువాతనే భుజిస్తుంది. అంతేకాదు 
“ఏకః స్వాదు న భుజ్జీతొ అన్న సూక్తి కూడా రుచిగల పదార్థాన్ని ఒక్కడే తినకూడదని చెప్పుతున్నది. ఒక్కతే తినటం 
మాతృధర్మానికి విరుద్దం. అందుకే ఆమె కష్ట - నీచురాలు. 

అరుంధతి (స్తీ ధర్మసంబంధమైన పలుకులు పలకటం ఉచితం. 


సీ. అనుడు “వంటకము సేసిన యింతి తా మున్ను । గుడుచుట, పనియెడం గుటిల యగుట, 
బొంకులు పలుకుట, పుత్రిక వెలగొని | యిచ్చుట, సుజనుల కెగ్గు సేత, 
యెట్టి దుర్గతి దెచ్చు నట్టిద కల్లు బి । సావలి ముచ్చిలి నట్టులైన; 
నిట్లు గాకయు. బుట్టువెల్ల దాస్యంబు నీ(। గకపోవు నక్కీడు గల నికృష్ట 


తే. యనియె గండ; 'యసంతాను€ డగుట, గర్జ దాసు( డగుట దరిద్రత్వ తప్పు డగుట 
చెందు. దూండులకట్ట మ్రుచ్చిలిన కష్ట । నరుని' కని పల్మె( బశుసఖినాము. దధిప! 245 


ప్రతిపదార్థం: అనుడున్‌= అన్నంతనే; గండ= గండ అనే సేవకురాలు; బిస+ఆవలిన్‌= తూడుల కట్టను; (ముచ్చిలిన+ 
అట్టులు+ఐనన్‌= దొంగిలిస్తే) వంటకము చేసిన ఇంతి= పాకంచేసిన ఆడది; తాన్‌= తాను; మున్ను= ముందుగా; కుడుచుట= 
తినటమూ; పనియెడన్‌= చేసే పనివిషయంలో; కుటిల= చిత్తశుద్దిలేనిది; అగుట= కావటమూ; బొంకులు= కల్లపలుకులు; 
పలుకుట= పలకటమూ; పుత్రికన్‌= కన్నబిడ్డను; వెల+కొని= మూల్యం తీసికొని; ఇచ్చుట= ఇవ్వటమూ; సుజనులకున్‌= 
మంచివారికి; ఎగ్గు= కీడు; చేంత= చేయటమూ; ఎట్టి దుర్గతిన్‌= ఎటువంటి పాడుగతిని; తెచ్చున్‌= తెస్తాయో; అట్టి+అది+అ= 
అట్టి పాడు గతియే; కల్గున్‌= కలుగుతుంది; ఇట్టు+ కాకయున్‌= ఇంతే కాక; ఆ+కీడు కల నికృష్ణ= ఆ దోషం ఉన్న 
నీచురాలు; పుట్టువు+ఎల్లన్‌= (బ్రతుకంతా; దాస్యంబున్‌= బానిస తనాన్ని; ఈంగకపోవున్‌= తొలగించుకొనలేక పోతుంది; 
అనియెన్‌= అన్నది; అధిప!= రాజా!) పశుసఖనాము(డు= పశుసఖుడనే పేరుగలవాడు; తూడులకట్టన్‌= తూండుల మోపును; 
ముచ్చిలిన కష్ట నరునికిన్‌= దొంగిలించిన నీచ మానవుడికి; అసంతాను(డు= బిడ్డలు లేనివాడు; అగుట= కావటమూ; 


416 శ్రీమదాంధ్ర మహాభారతము 


గర్భదాసు(డు= తల్లి గర్భంలో ఉండినప్పటినుండీ బానిస; అగుట= కావటమూ; దరి(ద్రత్వ తప్తుడు= లేమితో కాలిపోయినవాడు; 
అగుట= కావటమూ; చెందున్‌= పొందుతాడు; అని; పల్కెన్‌= పలికాడు. 


తాత్సర్యం: గండ అనే సేవకురాలు 'తామరతూడులు దొంగిలించిన నీచురాలికి వంటచేసి ముందుగా తినటం, 
పనులలో వంచనచేయటం, అబద్దాలు పలకటం, పుత్రికను సొమ్ముకు అమ్ముకొనటం, మంచివారికి కీడు చేయటం 
అనే పాపాలు తెచ్చే దుర్గతిని తెస్తుంది. ఇంతే కాక బ్రతుకంతా దాస్యం వదలని స్థితి ఆ నీచురాలికి కలుగుతుంది” 
అని పలికింది. పశుసఖుడు తామరతూడులు దొంగిలించినవాడు, సంతానం లేనివాడు, గర్భదాసుడు, కూడుగుడ్డలకు 
చెడినవాడూ అవుతా డని పలికాడు. 


నిశేషం: ఇక్కడ సేవకవృత్తిలో ఉన్న ఈ దంపతులు తదనుగుణంగా పలకటం గమనించదగింది. బుషి ఈ నెపంతో 
ఆయా వ్యక్తుల ధర్మాలను వ్యంగ్యమార్గంలో సూచించారు. 


వ. అని యిట్లందటుం దన కభిముఖులై పలికిరి; వారితో శునస్పఖుం డిట్లనియె. 246 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా అందణున్‌= వారందరూ; తనకున్‌= తనకు; అభిముఖులు= ఎదురుమొగం 
కలవారు; ఐ= అయి; పలికిరి= పలికారు; వారితోన్‌= వారితో; శునస్త్పఖుండు= శునస్సఖుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
అన్నాడు. 

తాత్సర్యం: ఇట్టా వారందరూ తనవైపు మొగం పెట్టి పలికారు. అప్పుడు శునస్సఖుడు వారితో ఇట్టా అన్నాడు. 


క, “ఛందోజ్ఞున కైనను, దన । నందన నధ్వర ధురీణునకు నైనను నా 
నందముగ నిచ్చుటం బో । లుం దూండులకట్ట మ్రుచ్చిలుట దలపోయన్‌.' 247 


ప్రతిపదార్థం: తలపోయన్‌= ఆలోచింపగా; తూ(డులకట్టన్‌= తామరతూడుల మోపును; (ముచ్చిలుట= దొంగలించటం; తననందనన్‌= 
తన బిడ్డను; ఛందోజ్ఞునకున్‌+ఐనన్‌= వేదా లెరిగిన వాడికిగానీ; అధ్వర ధురీణునకున్‌= యజ్ఞాలలో ఎక్కువభారం వహించేవాడికి; 
ఐననున్‌= కానీ; ఆనందముగన్‌= సంతోషంగా; ఇచ్చుటన్‌= దానంచేయటంతో; పోలున్‌= సాటి అవుతుంది. 


తాత్సర్యం: 'బాగా ఆలోచిస్తే తామరతూడుల మోపును దొంగిలించటం తన కూతురిని మంచి వేదవేత్తకో, 
యజ్ఞభారాలు వహించేవాడికో ఇవ్వటంతో సమానం అవుతుంది.” 


విశేషం: ఛందోజ్ఞుడు - ఛందస్సు అంటే వేదం. ఇష్టప్రాప్తికీ, అనిష్ట పరిహారానికీ అలౌకికమైన ఉపాయం చెప్పే మహావాజ్మయం. 
దానిని తత్త పూర్వకంగా తెలిసికొనటం చాలా గొప్ప విషయం. అట్టివాడు కోటికొకడు ఉండవచ్చును. అతడికి కన్యను 
ఇవ్వటమంటే అది అనంత పుణ్యఫలాన్నిస్తుంది. 


యజ్ఞ ధురీణుడు - యజ్ఞం చేయాలంటే అంగబలం, అర్థబలం, బుద్దిబలం, మం(త్రాలబలం మొదలైనవి ఎన్నో 
పుష్కలంగా ఉండాలి. భారతంలో సభాపర్వంలో రాజసూయయాగం ధర్మరాజు చేసిన ధోరణిని చక్కగా వివరించారు. దానిని 
అనుశీలిస్తే దీని సంగతి తెలుస్తుంది. యజ్ఞం స(క్రమంగా నిర్వహిస్తే మహాఫలా న్నిస్తుంది. నిర్వహించలేకపోతే మహాప్రమాదం 
ముంచుకొని వస్తుంది. కాబట్టి 'ధురీణుడు” - ప్రమాదంలేకుండా గట్టెక్కించగలవాడు - దుర్లభుడు. అట్టివాడికి కన్య నివ్వటం 
మహాపుణ్య ఫలాన్నిస్తుంది. శునస్సఖుడు ఇప్పటి దొంగతనాన్ని దానితో పోలుస్తున్నాడు! 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 417 


తే. అనిన నయ్యందటును 'బుణ్యమైన కర్మ | మనఘ! శపథంబునకు విషయముగ నీవు 


పలికి; తటుగాన బిసలతా ప్రతతి సపహ । రించినాండవు; మమ్ము. గారింప కిమ్ము 248 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+అందణును= వారందరూ; అనఘ!= పుణ్యాత్ముడా!; నీవు; పుణ్యకర్మము= పుణ్యమైన 
పనిని; శపథంబునకున్‌= ఒట్టునకు; విషయముగన్‌= విషయంగా; పలికితి= పలికావు; అటు+కానన్‌= కాబట్టి; బిసలతా 
ప్రతతిన్‌= తామరతూడుల కట్టను; అపహరించినాండవు= దొంగలించినవాడవు; మమ్మున్‌= మమ్ములను; కారింపక= బాధింపక; 
ఇమ్ము= ఇచ్చివేయుము. 


తాత్సర్యం: అత డట్లా అంటే వారంతా “అయ్యా! నీవు పుణ్యకార్యాన్ని ఒట్టుకు సంగతిగా చేసి మాటాడుతున్నావు. 
అంటే తామరతూడులు దొంగిలించా వన్నమాట. మమ్ములను బాధించక వాటిని మాకిచ్చివేయుము” అన్నారు. 


విశేషం: ఆ బుషులూ, సేవక దంపతులు పాపాలమీద ఒట్టు పెట్టుకొన్నారు. శునస్పఖుడు పుణ్యంతో పోల్పాడు. అంటే అతడే 
దొంగిలించాడని నిర్లయం చేయటానికి అవకాశం కల్పించాడు. 


సీ, అనిన 'నిక్కం బిది యందటు నొండొరు । నేమనియెదరొ? వీ రీబిసముల 
పొది యేను దాంచి చూచెద నని దాంచితి; | నిదె కొను? డని దాని నిచ్చి, మీకు 
నలిగి వధించుటకై హోమవహ్ని! బు । ట్టించి వృషాదర్భి పంచె గృత్తి; 
నది మున్న కాంచి రక్షార్థినై వచ్చి యా । రక్కసి. జంపెతి; నిక్కమునకు 


ఆ. వాసవుండ; లోభవర్ణనముఖ భవ । త్స ద్గుణముల( జేసి శాశ్వతంపు 
నెలవు గలిగె; రండు నెగయుండు పుణ్యలో | కముల' కని సమాదరమున. బలికె. 249 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వారు పలుకగా; ఇది= ఈ విషయం; నిక్కంబు= నిజం; వీరు= ఈ బుషులు; అందణున్‌= 
అందరూ; ఒండొరున్‌= ఒకరినొకరు; ఏమి; అనియెదరొ= భావిస్తారో; ఈ బిసముల పొది= ఈ తూడుల మోపును; ఏను= 
నేను; దాంచి= దాచి; చూచెదన్‌= చూస్తాను; అని; దాంచితిన్‌= దాచాను; ఇదె= ఇదిగో; కొను(డు= తీసికొనండి; అని; దానిన్‌= 
ఆ మోపును; ఇచ్చి; మీకున్‌= మీ మీద; అలిగి= కోపించి; వధించుటకున్‌+ఐ= చంపటానికి; వృషాదర్శి= వృషాదర్శి అనే రాజు; 
కృత్తిన్‌= కృత్య అనే రక్కసిని; హోమవహ్నిన్‌= హోమపు అగ్నిలో; పుట్టించి; పంచెన్‌= పంపాడు; అది= ఆ విషయం; 
మున్ను+అ= ముందే; కాంచి= తెలిసికొని; రక్షా+అర్థిని+ఐ= రక్షచేయగోరినవాడినై; వచ్చి= అరుదెంచి; ఆ రక్కసిన్‌= ఆ 
రక్కసిని; చంపితిన్‌= చంపివేశాను; నిక్కమునకున్‌= నిజానికి; వాసవుండన్‌= దేవేం(ద్రుడను; లోభ వర్ణన ముఖ భవత్‌ 
సద్దుణములన్‌+చేసి= దురాశవదలటం మొదలైన మీ మంచి గుణాలవలన; శాశ్వతము+నెలవు= ఎన్నటికీ చెడని చోటు; 
కలిగెన్‌= సిద్దించింది; రండు= రండి; పుణ్యలోకములకున్‌= పుణ్యలోకాలకు; నెగయుండు= పైకి లేవండి; అని; సమాదరమునన్‌= 
మిక్కిలి ఆదరంతో; పలికెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఆ బుషులు ఆ విధంగా పలుకగా అతడు “నిజమే ఈ తూడుల విషయంలో మీలో మీరు ఎట్లా 
సంభావిస్తారో చూడాలని వాటిని నేనే దొంగిలించాను. ఇవిగో తీసికొనండి” అని వాటిని వారి కిచ్చి 'వృషాదర్శి మీమీద 
కోపంతో మిమ్ములను చంపటానికి హోమాగ్నిలో కృత్యను పుట్టించి పంపాడు. దానిని ముందే తెలిసికొని మిమ్ములను 
కాపాడటానికి వచ్చి యా రక్కసిని చంపాను. నేను నిజానికి దేవేంద్రుడను. లోభం వదలటం మొదలైన మీ 


418 శ్రీమదాంధ్ర మహాభారతము 


మంచిగుణాలవలన మీకు శాశ్వతలోకాలు సిద్దించాయి. రండి ఆ పుణ్యలోకాలను అధిరోహించండి” అని ప్రీతితో 
పలికాడు. 


విశేషం: 'ఏమి+అనియెదరో! - సాధారణంగా ఇటువంటి సందర్భాలలో ఒకరినొకరు శంకిస్తారు. సత్యం తెలిసికొనలేక 
ఇతరులయందు ద్వేషం పెంచుకొంటారు. అది మానవనైజం. దేవేంద్రుడు దానిని పరీక్షించాడు. “లోభవర్దనముఖి' - లోభం 
మహాపాపగుణం. అది వదలితే ఫలం శాశ్వత లోకప్రాప్తి. మనుజుడు దీనిని గుర్తించాలి. అల్పవస్తువులమీది లోభంవలన 
శాశ్వతంగా పాపలోకాలలో నివసించాలి. ఆ కాస్త దుర్గుణాన్ని ప్రయత్నంతో వదలగలిగితే అక్షయపుణ్య లోకాలు లభిస్తాయి. 
ఇది ఈ కథలోని ఉపదేశం. 


వ. అట్లు పలుకుటయు. 250 
తాత్సర్యం: అత డటు పలికినంతనే. 
E39 


చ. అనయము. బ్రీతింబొంది మును 'లట్టుల చేసిద మంచు నింద్రు ప 

జ్ఞన తగ నేగి దేవపరిషత్పరిపూజ్యపదస్థులై వెలిం 

గి నిఖిలలోక నిత్యపరికీర్తితమూర్తుల నొప్పి; రింతయు 

న్విను మపరిగ్రహంబు మహనీయత నైనది సూవె భూవరా! 251 
ప్రతిపదార్థం: మునులు= ఆ మహర్షులు; అనయమున్‌= మిక్కిలి; ్రీతిన్‌= (పీతిని; పొంది; అట్టులు+అ= అట్టే; చేసెదము= 
చేస్తాం; అంచున్‌= అంటూ; ఇంద్రు పజ్జన్‌+అ= ఇంద్రుడి ప్రక్కనే; తగన్‌= చక్కగా; ఏంగి= వెళ్ళి; దేవ పరిషత్‌ పరి పూజ్య 
పదస్థులు= దేవతల సభలో మిక్కిలి పూజించదగిన స్థానంలో ఉన్నవారు; ఐ= అయి; వెలింగి= ప్రకాశించి; నిఖిలలోక నిత్య 
పరికీర్తిత మూర్తులన్‌= అన్ని లోకాలలో ఎప్పుడూ కొనియాడబడే ఆకారాలతో; ఒప్పిరి= ఒప్పారారు; భూవరా!= రాజా!; వినుము= 


శ్రద్దగా ఆలకించుము; ఇంతయున్‌= ఇదంతా; అపరిగ్రహంబు మహనీయతన్‌= ఇతరుల సొమ్మును దానరూపంలో కూడా 
(గ్రహించని గొప్పతనంవలన; ఐనది= అయింది; సూవె!= సుమా! 


తాత్సర్యం: ఆ మునులందరూ ఎంతో ప్రీతి పొంది అట్లాగే చేస్తామని పలికి దేవేంద్రుడి ప్రక్కనే చక్కగా అరిగి 
దేవలోకంలో పూజించదగిన స్థానాలలో (ప్రకాశిస్తూ లోకాలన్నీ మన్నించి కొనియాడే రూపాలతో మెరిసిపోయారు. 
రాజా! వినుము. ఇదంతా పుచ్చుకొనకపోవటం అనే గుణపు గొప్పతనంవలన కలిగింది సుమా! 


సాధారణంగా ఒకడు దానాదులను తన పాపాలను పోగొట్టుకొనటానికి చేస్తాడు. అంటే అవి పుచ్చుకొనే వాడికి 
సంక్రమించే ప్రమాదం ఉన్నది. తన పాపాలే తనను పట్టి పల్టారుస్తూ ఉండగా ఇతరుల పాపాలు చుట్టుకొంటే కలిగే 
నరకయాతన ఎట్టిదో మనం ఊహించవచ్చును. కనుక 'అపరి[గ్రహం' మహాపుణ్యంగా చెప్పారు. 
క. కావున లోభము విడుచుట । కేవియు సరిగావు గుణము; లీగుణము మహీ 
దేవునకు వలయు. బెద్దయు । నీ విధమున కమరసంఘ మెంతయు మెచ్చున్‌. 252 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 419 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; గుణములు= ఇతర గుణాలు; ఏవియున్‌= ఏవి కూడా; లోభము విడుచుటకున్‌= లోభాన్ని 
విడవటానికి; సరి కావు= సాటికావు; ఈ గుణము= ఈ లోభం వదలట మనే గుణం; మహీదేవునకున్‌= (బ్రాహ్మణుడికి; 
పెద్దయున్‌= చాలా ఎక్కువగా; కావలయున్‌= కావాలి; ఈ విధమునకున్‌= ఈ పద్దతికి; అమరసంఘము= దేవతల 
సముదాయం; ఎంతయున్‌= ఎంతో; మెచ్చున్‌= మెచ్చుతుంది. 


తాత్సర్యం: కాబట్టి లోభాన్ని విడవటానికి మ రేగుణాలూ సాటి రావు. అందునా (బ్రాహ్మణుడు దీనిని మరింత 
శ్రద్దతో పాటించాలి. దీనిని దేవతలెంతో గొప్పగా భావిస్తారు. 


విశేషం: బ్రాహ్మణుడి బ్రతుకు తక్కిన వర్ణాలవారికంటె ఎంతో కఠోరనియమాలతో కూడింది. తక్కిన వారికి అల్ప్బప్రయత్నంతో 
కలిగే ఉత్తమ ఫలాలు అతడికి మహా ప్రయత్నంతో గానీ సిద్దించవు. 


వ. అని చెప్పి భీష్ముండు వెండియు. 253 
ప్రతిపదార్థం: అని; చెప్పి= వివరించి; భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌= ఇంకా. 
తాత్సర్యం: భీష్ము డిట్లా చెప్పి ఇంకా (వివరిస్తున్నాడు). 


ఉ. 'ఈ యితిహాస మార్యసభ నెవ్వండు సమ్మతి జెప్పువాండు దీ 
ర్హాయువు శ్రీయు ధర్మము సమంచితకీర్తియు వృద్ధి. బొంద సౌ 
ఖ్యాయతనాత్ముండై మను; సురావలియుం బితృకోటియుం బ్రియ 
శ్రీ యలరార( గీ డతని( జెందక యుండగ జేయు నెయ్యెడన్‌.' 254 


ప్రతిపదార్థం: ఎవ్వ(డు= ఏ నరుడు; ఈ ఇతిహాసము= ఈ మునుపటి కథను; ఆర్యసభన్‌= మంచినడవడిగల వారి సభలో; 

సమ్మతిన్‌= మంచిబుద్దితో; చెప్పున్‌= చెప్పుతాడో; వాండు= అట్టివాడు; దీర్భ+ఆయువున్‌= ఎక్కువ ఆయుర్దాయమూ; శ్రీయున్‌= 
ఠా అ యి లు 

సంపదా; ధర్మము= ధర్మమూ; సమంచిత కీర్తియున్‌= మంచి కొనియాడదగిన కీర్తి; వృద్దిన్‌+పొందన్‌= పెంపొందగా; 

సౌఖ్య+ఆయతన+ఆత్ముండు+ఐ= సౌఖ్యానికి నెలవైన హృదయం కలవాడై; మనున్‌= (బ్రతుకుతాడు; సుర+ఆవలియున్‌= 

దేవతల సముదాయమూ; పితృకోటియున్‌= పితృదేవతల సమూదాయమూ; (ప్రియశ్రీ= (ప్రీతి సంపద; అలరారన్‌= చక్కగా 

కలిగేటట్టుగా; ఏ+ఎడన్‌= ఎక్కడనూ; కీడు= ఆపద; అతనిన్‌= అట్టివాడిని; చెందక ఉండంగన్‌+చేయున్‌= రాకుండా చేస్తుంది. 


తాత్పర్యం: “ఈ పాతకథను ఆర్యుల సభలో ప్రవచించేవాడు దీర్హమైన ఆయువూ, సంపదా, ధర్మమూ, దొడ్డ కీర్తి 
పెంపొందగా సౌఖ్యానికి నెలవైన బుద్దిగలవాడై జీవిస్తాడు. దేవతలూ, పితృదేవతలూ ఎంతో ప్రీతితో అతడి కే ఆపదా 
ఎటువైపునుండీ రాకుండా చేస్తారు.” 


విశేషం: ఇది ఈ కథకు ఫలశ్రుతి. ప్రతికార్యానికి ఒక ఫలం ఉంటుంది. ఫలాన్ని అపేక్షించి పనికి నరుడు ఉప(క్రమిస్తాడు. 
కనుక బుషులు ఫలాన్ని గూర్చి చెప్పుతూ ఉంటారు. ఆ ఫలం ఉదాత్త మనుష్యులను మరింతగా ఆకర్షిస్తుంది. ఈ కథ 
చాలా గొప్పది. అప్రతిగ్రహం, లోభం లేకపోవటం అనే మహాగుణాల మహిమను ఇది వక్కాణించింది. విన్నవారు ఆ గుణాలను 
అలవరచుకొంటారు. ఇక చెప్పినవారి సంగతి చెప్పనక్కర లేదు గదా! 


420 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇందులో ఇంచుమించు సగానికి పైభాగంలో సుఖలాభాన్ని గురించీ, మిగిలిన దానిలో దుఃఖనాశాన్ని గురించీ 
చెప్పారు. కేవలం సుఖం లభిస్తే చాలదు. అది లభించిన తృప్తిని చెడగొట్టే కీడుకూడా నశించాలి. అప్పుడే పూర్లఫలం 
దక్కినట్లవుతుంది. 


ఉపానద్దాన విషయక సూర్య జమదగ్ని సంవాదము (సం.13-97-3) 


వ. అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్రుతో. బితృ కార్యాదులయందు గొడుగులు. జెప్పులు నిడుట యుత్తమ 
ప్రకారం బని చెప్పుదురు; వాని విశేషంబు తెటిం గెటింగింపవే!' యనుటయు నమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లను; 
'సూర్యజమదగ్ని సంవాదంబను నితిహాసంబు వినుము; దాన నీయడిగినయది తేటపడు, జమదగ్ని మహాముని 
క్రీడార్థియై శరాసనంబు ధరించి రేణుకాదేవి బాణంబులకట్ట గొని తనతోడం జనుదేర నివాసంబు వెడలి 
యొక్కబయల నయ్యంపపాొది నిలువ వైపించికొని దూరాపాతనం బాచరింప నిక్కుసుమకోమలి సని యమ్ము 
లేజికొని వచ్చి యిచ్చుచుండు. 255 


ప్రతిపదార్థం: అనినన్‌= అన్న తరువాత; విని; అజాతశత్రుండు= ధర్మరాజు; శంతను పు(త్రుతోన్‌= శంతనుడి కొడుకు 
భీష్ముడితో; పితృకార్య+ఆదులయందున్‌= (శ్రాద్ధం మొదలైన పనులయందు; గొడుగులు= గొడుగులున్నూ; చెప్పులున్‌= 
చెప్పులూ; ఇడుట= దానంచేయటం; ఉత్తమ (ప్రకారంబు= మంచిపద్దతి; అని; చెప్పుదురు= చెప్పుతారు; వాని విశేషంబు 
తెజింగు= ఆ గొడుగు చెప్పుల మహిమ పద్దతిని; ఎజింగింపవే= చెప్పవా; అనుటయున్‌= అనగానే; ఆ+మహాత్ముండు= ఆ 
మహాోబుద్ది శాలి; ఆ+మహీపతికిన్‌= ఆ రాజునకు; ఇట్ల్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; సూర్య జమదగ్ని సంవాదంబు= 
సూర్యుడికి జమదగ్ని మహర్షికి అయిన సంభాషణ; అను ఇతిహాసంబు= అనే పాతకాలపు కథను; వినుము; దానన్‌= 
దానివలన; నీ+అడిగిన+అది= నీ వడిగింది; తేటపడున్‌= స్పష్టమవుతుంది; జమదగ్ని మహాముని= జమదగ్ని అనే ఒక గొప్ప 
ముని; (క్రీడా+అర్థి+ఐ= వినోదించగోరినవాడై; శర+ఆసనంబున్‌= వింటిని; ధరించి=పట్టుకొని; రేణుకాదేవి= భార్యఅయిన 
రేణుకాదేవి; బాణంబులకట్టన్‌= బాణాల పొదిని; కొని= పట్టుకొని; తనతోడన్‌= తనతోపాటు; చనుదేరన్‌= రాగా; నివాసంబున్‌= 
ఇంటినుండి; వెడలి= వెలుపలికి వచ్చి; ఒక్కబయలన్‌= ఒక బయలు (ప్రదేశంలో; ఆ+అమ్ము+పొదిన్‌= ఆ అమ్ములకట్టను; 
నిలుపన్‌= ఉండేటట్టుగా; వైపించుకొని= దూర+ఆపాతనంబు= దూరంగా పడవేయటం; ఆచరింపన్‌= చేయగా; 
ఆ+కుసుమకోమలి= పూవులవలె సుకుమారి అయిన ఆమె; చని= వెళ్ళి; అమ్ములు= బాణాలు; ఏటికొని= ఏరుకొని; వచ్చి= 
అతడి దగ్గరకు వచ్చి; ఇచ్చుచున్‌+ఉండున్‌= ఇస్తూ ఉన్నది. 


తాత్సర్యం: తరువాత ధర్మరాజు భీష్ముడిని “తాతా! (శ్రాద్దాదులలో గొడుగులు, చెప్పులు దానం చేయటం చాలా 
మంచి పనిగా చెప్పుతారు. వాటి సంగతి చెప్పుము” అని ప్రార్ధించాడు. అప్పు డా దొడ్డబుద్దిగల భీష్ముడు ఆ రాజుతో 
ఇట్టా అన్నాడు. 'సూర్యజమదగ్ని సంవాదం అనే పురాతన కథ వింటేనే నీ వడిగిన విషయం చక్కగా తెలుస్తుంది 
వినుము. జమదగ్ని ఒకనాడు వినోదంకొరకు విల్లు పుచ్చుకొని బాణాల పొది తీసికొని భార్య రేణుక వెంటరాగా ఇల్లు 
వెడలి ఒక బయలులోనికి వచ్చి ఆ కట్టను ఒకచోట నిలువజేసి, దూరంగా బాణాలు పడవేస్తూ ఉన్నాడు. ఆమె ఆ 
బాణాలు ఏరి తెచ్చి మరల అతడికి అందిస్తూ ఉన్నది. 


విశేషం: క్రీడార్థి - హింసకొరకు కాదని సూచన. కుసుమ కోమలి - ఇది రాబోయే కథాంశాన్ని సూచించే విశేషగుణం, బయలు 
విశాలమైన (ప్రదేశం - పొరపాటున ఎవ్వరికీ బాణాలు తగిలే అవకాశం లేదనటాన్ని సూచిస్తుంది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 421 


తే. ఇవ్విధమున వినోదింప నినుండు గగన | మధ్యగతుం డయ్యె నప్పు డమ్మగువ యమ్ము 

లేజి తేరంగంబోయి యొక్కింత దడసి | యరుగుదెంచిన నాత డయ్యబలతోడ. 256 
ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ విధంగా; వినోదింపన్‌= (క్రీడిస్తూ ఉండగా; ఇనుండు= సూర్యుడు; గగన మధ్య గతుం 
డు= నడిమింటికి వచ్చినవాడు; అయ్యెన్‌= అయ్యాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+మగువ= ఆ కాంత; అమ్ములు= 
బాణాలు; ఏతి= ఏరుకొని; తేరంగన్‌= తేవటానికి; పోయి= వెళ్ళి, ఒక్క+ఇంత= కొంచెం సేపు; తడసి= ఆలస్యం చేసి; 
అరుగుదెంచినన్‌= వస్తే; ఆతండు= ఆ జమదగ్ని; ఆ+అబలతోడన్‌= ఆ ఇంతితో, 
తాత్సర్యం: ఈ విధంగా ఆడుకొంటూ ఉండగా సూర్యుడు నడిమింటికి వచ్చాడు. అప్పుడు ఆ రేణుక బాణాలు 
ఏరి తేవటానికి పోయి కొంచెం జాగుచేసి వస్తే అతడు ఆమెతో (ఇట్లా అన్నాడు). 


విశేషం: అబల - ఇది సాభిప్రాయ విశేషణం. మధ్యాహ్న సూర్యుడి వేడిమికి తట్టుకొనలేకపోయిం దన్న భావాన్ని సూచిస్తుంది. 


క, 'లోలాక్షి!ి యచట నిమ్మరి । యేల తడసి?' తనుడుం బేర్టు నినతేజమునన్‌ 
నేలకు వేండిమి దనికిన(। జాలన వెస ద్రొక్కం దలయు(జాల( దపించెన్‌. 257 


ప్రతిపదార్థం: లోల+అక్షి!= (త్రిప్పు కనులదానా! అచటన్‌= అక్కడ; ఈ+మరి= ఇంతసేపు; ఏల?=ఎందుకు?; తడసితి= జాగు 
చేశావు; అనుడున్‌= అనగానే; పేర్చు+ఇన తేజమునన్‌= ఎక్కువ అయిన సూర్యుడి వేడిమికి; నేలకున్‌= భూమికి; వేండిమి= వేడి; 
తనికినన్‌= సోకగా; వెసన్‌= వేగంగా; త్రొక్కన్‌= (త్రొక్కుటకు; చాలను+అ= చాలలేక పోయాను; తలయున్‌= నెత్తికూడా; చాలన్‌= 
ఎక్కువగా; తపించెన్‌= కాలింది. 


తాత్సర్యం: 'లోలాక్షీ! అక్కడ ఇంత జాగుచేశావేమి?' అని అంటే 'సూర్యుడి తేజస్సు తీవ్రమైన కారణంగా నేల 
వేడెక్కింది. వడివడిగా కాళ్ళాన్సి నడవలేకపోయాను. తలకూడా వేడి ఎక్కింది. 


నిశేషం: లోలాక్షి! - ఏకాంతంలో భార్యను భర్త సరసంగా పిలిచిన పిలుపు. అంతేకాదు ఆమె పొందిన (శ్రమవలన కన్నులు 
నిశ్చలతను కోల్పోయిన అంశంకూడా ఇక్కడ ఈ పదంచేత తెలియవస్తుంది. (క్రింద కాళ్ళు, పైన తలా రెండు వేడివలన 
వివశం అయ్యాయి అని భావం. 


క. ఇమ్మెయి నలంగి యొక వృ । క్షమ్మున క్రీనీడ నిలిచి చనుదెంచుట నా 
కిమ్మరి దడయ వలసె' నని । యమ్ముద్దియ సెప్పె. జెమట యడరంగ మేనన్‌. 258 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; నలంగి= అలసిపోయి; ఒక వృక్షమ్మున ్రీనీడన్‌= ఒక చెట్టు క్రింద నీడలో; 
నిలిచి= నిలుచుండి, చనుదెంచుటన్‌= రాగా; నాకున్‌= నాకు; ఈ+మరి= ఇంతసేపు; తడయన్‌ వలసెన్‌= జాగుచేయవలసి 
వచ్చింది; అని; ఆ+ముద్దియ= ఆ ముద్దరాలు; మేనన్‌= ఒడలిపై; చెమట= స్వేదం; అడరంగన్‌= వ్యాప్తి పొందగా; చెప్పెన్‌= 
చెప్పింది. 

తాత్సర్యం: ఈ విధంగా ఒక చెట్టు (క్రింది నీడలో కొంతసేపు నిలిచి రావటంవలన నా కింతసేపు జాగు చేయవలసి 
వచ్చింది" అని చెమట ఓడుతున్న దేహం గల ఆ ముద్దరాలు చెప్పింది. 


422 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ముద్దియ - ముద్దరాలు, కష్టాన్ని తట్టుకొనలేనితనం దీనివలన వ్యక్తమవుతుంది. చెమట దీనికి సాక్ష్యం. 


క. విని 'యే మేమీ! నొంచెనె | యిను(డు నినుం; దత్సలంబు నిప్పుడ కుడువం 
గనియెడు గా కస్తానల । మున బొదివెద నతని' ననియె ముని కోపమునన్‌. 259 


ప్రతిపదార్థం: విని= ఆ మాట విని; ముని= ఆ జమదగ్ని మహర్షి; కోపమునన్‌= కోపంతో; ఏమి+ఏమీ= ఏమిటేమిటీ; ఇనుం 
డు= సూర్యుడు; నినున్‌= నిన్ను; నొంచెనె?= కష్టపెట్టాడా?; తత్‌+ఫలంబు= దానిఫలం; ఇప్పుడు+అ= ఇప్పుడే; కుడువన్‌+ 
కనియెడున్‌+కాక= అనుభవిస్తాడు కాక!; అతనిన్‌= వాడిని; అస్ర్ర+అనలమునన్‌= అ(స్తాల అగ్నిలో; పొదివెదను= ముంచి 
వేస్తాను; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ మాట విని ముని కోపంతో 'ఏమేమీ సూర్యుడు నిన్ను బాధించాడా? ఆ ఫలం ఇప్పుడే అనుభవిస్తాడు. 
నా అస్రాలమంటలో (క్రమ్మివేస్తాను' అన్నాడు. 


విశేషం: ఏమేమీ - అనేచోట సంరంభం; ఇప్పుడు - అన్నచోట ఆలస్యం చేయరాదన్న తీవ్రతా మొదలైన భావాలు స్ఫురిస్తూ 
(కోధమనే భావాన్ని చక్కగా రూపుకట్టిస్తున్నది ఈ రచన. ఆ మహర్షి తపళ్ళక్తి సూర్యుడిని కూడా నిర్జూవుధామం 
చేయగలదిగా దీనిని బట్టి తెలియవస్తున్నది. 


ఉ. దాని నెజింగి భూసురతం దాల్చి వెసం జనుదెంచి యర్ము( డ 
మ్మానిత సంయమిం గని యమత్సరభావము దో(ప 'రోషమున్‌ 
మానుము' నావుడుం “బలుకు మానుము; నీవటు వాయు; మేసెదన్‌ 
భానుని నేలం గూల' నని పల్కె మునీంద్రుండు శోణితాక్షుందై. 260 


ప్రతిపదార్థం: అర్కుండు= సూర్యుడు; దానిన్‌= ఆ సంగతి; ఎణింగి= తెలిసికొని; భూసురతన్‌= బ్రాహ్మణత్వాన్ని; తాల్చి= 
ధరించి; వెసన్‌=వేగంగా; చనుదెంచి= వచ్చి; ఆ+మానిత సంయమిన్‌= మన్నించదగిన ఆ మహర్షిని; కని= చూచి; అమత్సరభావము= 
ప్రశాంత లక్షణం; తో(పన్‌= కనపడే విధంగా; రోషమున్‌= (క్రోధాన్ని; మానుము= వదలుము; అనుడున్‌= అనగానే; పలుకు= 
మాట; మానుము= చాలించుము; నీవు; అటు= అవతలకు; పాయుము= తొలగుము; నేలన్‌= నేలమీద; కూలన్‌= కూలేటట్టుగా; 
భానునిన్‌= రవిని; ఏసెదన్‌= కొట్టుతాను; అని; ముని+ఇం(ద్రుడు= మహర్షి శ్రేష్టుడు; శోణిత+అక్షుడు+ఐ= ఎరుపెక్కిన కనులు 
కలవాడై; పల్కెన్‌= పలికాడు. 


తాత్పర్యం: ఈ సంగతి తెలిసికొని సూర్యుడు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి మన్నించదగిన ఆ సంయమిని 
చూచి శాంతస్వభావం కనపడే విధంగా “క్రోధం చాలించుము" అన్నాడు. అప్పుడు మునివర్యుడు కెంపెక్కిన 
కనులతో చాలించు నీ మాటలు; ప్రక్కకు తొలగుము; ఆ సూర్యుడిని నేలపై కూల నేస్తాను' అన్నాడు. 


విశేషం: అమత్సరభావము - వచ్చినది సూర్యుడు. మహర్షి నిష్కారణంగా తనమీద కోపం (ప్రదర్శిస్తున్నాడు. అయినా తాను 
కోపం పొందలేదు. అంటే అతడు సూర్యచంద్రాది దేవతలకు కూడా మన్నింపదగిన మహాత్ముడని భావం. దానినే 'మానితసంయమి” 
అనే పదంచేత కవి స్పష్టం చేస్తున్నాడు. శోణితాక్షుడు - కన్నులెరుపెక్కినాయి. ఇది సాత్తికభావం. రౌద్రరస స్ఫూర్తి కిది 
దోహదం చేస్తుంది. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 423 


చ. పలికిన బ్రాహ్మణుం డొదుగంబాఅక నిల్లి “మునీంద్ర! యిట్టు లి 

ట్టల మగు క్రూరవృత్తికి. గడంగుదురే? సవితృండు రశ్ములన్‌ 

జల మొస(గంగ నోషధుల సంపద హవ్యమహత్త మొంది వే 

ల్పులకు బలంబు నిచ్చునది లుప్తము గాదె యతండు నొచ్చినన్‌.” 261 
ప్రతిపదార్థం: పలికినన్‌= అట్టు పలుకగా; బ్రాహ్మణుండు= (బ్రాహ్మణవేషధారి అయిన సూర్యుడు; ఒదుగన్‌+పాణుక= 
ప్రక్కకు తప్పుకొని పరుగెత్తక; నిల్చి= అక్కడనే ఉండి; ముని+ఇం(ద్ర!= మునిశ్రేష్టా!; ఇట్టులు= ఈ విధంగా; ఇట్టలము= 
ఎక్కువ; అగు= అయిన; (క్రూరవృత్తికిన= దయలేని నడవడికి; కడంగుదురే?= పూనుకొంటారా?; సవితృండు= సూర్యుడు; 
రశ్ములన్‌= కిరణాలతో; జలము= నీటిని; ఒసంగంగన్‌= ఇవ్వగా; ఓషధుల సంపద= ధాన్యాల సంపద; హవ్య మహత్త్యము= 
హోమపదార్థపు మహిమను; ఒంది= పొంది; వేల్పులకున్‌= దేవతలకు; బలంబున్‌= సత్తువను; ఇచ్చున్‌= ఇస్తుంది; అతండు= 
సూర్యుడు; నొచ్చినన్‌= బాధపడితే; అది= ఆ పని; లుప్తము= నశించేది; కాదె!= కాదా! 
తాత్సర్యం: జమదగ్ని ఇట్లా అంటే ఆ (బ్రాహ్మణుడు ప్రక్కకు తప్పుకొని వెళ్ళిపోక నిలిచి “మునీంద్రా! ఇంత 
అధికమైన (క్రూరపు నడవడికి (మీ వంటివారు) పూనుకొంటారా? సూర్యుడు నీరు ఇస్తే ఓషధులసంపద 
హవ్యపదార్థపు మహిమను పొంది దేవతలకు బలాన్నిస్తుంది. అట్టి సూర్యుడు బాధపడితే ఆ బలం లోపిస్తుంది 


కదా! 


విశేషం: వేసవికాలంలో ఎండతీవ్రత లోకం మేలుకొరకే. ఆ తీవ్రతవలననే మేఘాలు ఏర్పడతాయి. వర్గాలు కురుస్తాయి. 
పంటలు పండుతాయి. తిండి కలిగి మనుష్యులు కండగలవారవుతారు. ఇక్కడ వేల్పులబలం భూమి మీద ప్రాణికోటి బలానికి 
మూలకారణమని మనం గుర్తించాలి. వేల్పులంటే గాలి, నింగి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలే అని కూడా గుర్తించాలి. 
అవి సమస్థితిలో ఉంటే అన్నీ సమస్టితిలోనే ఉంటాయనేది శాస్త్రీయ నిరూపణకు సంబంధించిన విషయం. 


చ. అనినను శాంతిలేమికి భయం బెద( గూర(గ మొక్కి యాత. “డే 

నినుండ సహింపు నావలన నెగ్గులు గల్గినయేని; నీకు నె 

మృనము దయామయం బని సమస్త జగంబులు సంస్తుతింపంగా 

విని ముదమందుదున్‌; శరణు వే(డెద( గావుము న న్మునీశ్వరా!' 262 
ప్రతిపదార్థం: అనినను= ఇట్లా చెప్పినా; శాంతి లేమికిన్‌= శాంతి కలగకపోవటానికి; భయంబు= భయం; ఎదన్‌= హృదయంలో; 
కూరంగన్‌= ఏర్పడగా; ఆతండు= ఆ బ్రాహ్మణుడు; (మొక్కి= మోకరిల్లి; ఏన్‌= నేను; ఇను(డన్‌= సూర్యుడను; నావలనన్‌= 
నానుండి; ఎగ్గులు= కీడులు; కల్గిన ఏని= కలిగితే; సహింపు= సైపుము; నీకున్‌= నీకు; నెజ+మనము= నిండు మనస్సు; 
దయామయంబు= దయతో నిండింది; అని; సమస్తజగంబులు= అన్ని లోకాలు; సంస్తుతింపంగాన్‌= చక్కగా కొనియాడుతుండగా; 
విని= ఆలకించి; ముదము= సంతసం; అందుదున్‌= పొందుతూ ఉంటాను; ముని+-ఈశ్వరా!= మహర్షి శ్రేష్టుడా!; శరణు= 
రక్షణం; వేండెదన్‌= కోరుతాను; నన్‌= నన్ను; కావుము= కాపాడుము. 
తాత్సర్యం: ఇంత చెప్పినా జమదగ్ని శాంతి పొందలేదు. సూర్యుడు హృదయంలో భయపడి 'మునీశ్వరా! నేను 
సూర్యుడను. నా వలన నీకు ఏ కీడులు కలిగినా సహించుము. నీ హృదయం దయతో నిండిన దని అన్ని లోకాలు 
కొనియాడగా విని సంతోషం పొందుతూ ఉంటాను. నిన్ను శరణు కోరుతున్నాను. నన్ను రక్షించుము” (అన్నాడు). 


424 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కల్షినయేని - కలిగి ఉంటే, నిజానికి నేను ఏ దోషమూ చేయలేదని ధ్వని. మరి భయ మెందుకు అంటే మహర్షుల 
మహిమ అటువంటిది. వారు సకారణంగానైనా అకారణంగానైనా కోపగిస్తే ప్రళశయభీకరు లవుతారు - అనే విషయం ఇక్కడ 
ఉపదేశం. 


చ. అనిన. బ్రశాంతు(డై తపను నా భృగుముఖ్యుండు ప్రీతి గారవిం 
చిన బ్రమదంబునన్‌ గొడుగు జెప్పులు మానసవృత్తి. దెచ్చి య 
మ్ముని కడ. బెట్టి, యత్తరణి ము న్నివి లేవని పల్కి దీన మై 
దనుకదు, వీన( బాదముల. దాంకదు నాదగు వేడి యేమియున్‌. 263 


ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; ఆ భృగుముఖ్యుండు= భృగువంశంలో ్రేష్టుడైన ఆ జమదగ్ని; ప్రశాంతుండు+ఐ= కోపం 
మొదలైన వికారాలు లేనివాడై; తపనున్‌= సూర్యుడిని; ప్రీతిన్‌= (ప్రీతితో; గారవించినన్‌= మన్నింపగా; ఆ+తరణి= ఆ 
సూర్యుడు; ప్రమదంబునన్‌= ఆనందంతో; మానసవృత్తిన్‌= సంకల్ప మా(త్రంచేత; గొడుగున్‌= ఛత్రమునూ; చెప్పులు= 
చెప్తులనూ; తెచ్చి; ఆ+మునికడన్‌= ఆ మహర్షి. దగ్గర; పెట్టి= ఉంచి; మున్ను= ఇంతకు పూర్వం; ఇవి= ఈ గొడుగూ, 
చెప్పులూ; లేవు; అని; పల్కి= పలికి; నా దగు వేండి= నాదైన వేడి; ఏమియున్‌= ఏ మాత్రమూ; దీనన్‌= ఈ గొడుగువలన; 
మైన్‌= ఒడలి యందు; తనుకదు= కలుగదు; వీనన్‌= ఈ చెప్తులవలన; పాదములన్‌= కాళ్ళను; తాంకదు= అంటదు. 


తాత్సర్యం: సూర్యు డిట్టా అనగా ఆ జమదగ్ని శాంతించాడు. అతడిని మన్నించాడు. అప్పుడు సూర్యుడు 
సంకల్పమాత్రంచేత గొడుగూ చెప్పులూ సృష్టించి తెచ్చి ఆతడి దగ్గర ఉంచి “ఇవి పూర్వం లేవు. ఈ గొడుగువలన 
నా వేడి ఏ మాత్రమూ శరీరానికి తాకదు. ఈ చెప్పుల వలన కాళ్ళకు తాకదు” (అన్నాడు). 


విశేషం: సూర్యుడి మన్నన బుషి కోపాన్ని పోగొట్టింది. అతి ప్రశాంతత సూర్యుడికి సంతోషం కలిగించింది. అందుకే 
అడగకపోయినా గొడుగూ, చెప్పులూ సృష్టించి ఇచ్చాడు. వాటి ప్రయోజనాలను వివరించాడు. 


మ. నయ మిట్లార(గ నాతపత్రము నుపానద్ద్వంద్వముం జూపి చె 
ప్పి యపూర్వంబగు సృష్టిఖేలనమునం బెంపారు నవ్వస్తువుల్‌ 
దయ సద్విప్రున కీగి యైహిక సుఖౌదాత్వంబు నాముష్మిక 
ప్రియమున్‌ దాతకు సుస్థిరంబులుగ గల్పించున్‌ మునీంద్రోత్తమా! 264 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నయము= నేర్చు; ఆరంగన్‌= కలుగునట్టుగా; ఆతప(త్రమున్‌= ఎండనుండి రక్షించే 
గొడుగునూ; ఉపానత్‌+ద్వంద్వమున్‌= చెప్పుల జతనూ; చూపి= కనబరచి; చెప్పి= వాటిని గూర్చి వివరించి; ముని+ఇంద్ర+ 
ఉత్తమా!= మునివర్యులలో (శ్రేష్టుడా!; అపూర్వంబు+అగు= మునుపులేని; సృష్టిఖేలనమునన్‌= సృజన విలాసంతో; పెంపు+ఆరు= 
మహిమతో విరాజిల్లు, ఆ+వస్తువుల్‌= ఆ గొడుగూ, చెప్పులూ అనే వస్తువులను (ఈ వస్తువుల్‌= అన్న పాఠం మేలైనది); 
దయన్‌= దయతో; సత్‌+విప్రునకున్‌= దోషంలేని విద్యావంతుడికి; ఈగి= ఇవ్వటం; ఐహిక సుఖ+జొదాత్త్యంబున్‌= ఈ 
లోకసంబంధమైన సుఖపు గొప్పతనాన్నీ; ఆముష్మిక ప్రియమున్‌= పరలోకంలో ఇష్టమైన సుఖాన్నీ; దాతకున్‌= ఇచ్చేవాడికి; 
సుస్థిరంబులుగన్‌= చెడక నిలిచేవాటినిగా; కల్పించున్‌= కలిగిస్తుంది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 425 


తాత్సర్యం: ఇట్టా నేర్పు మీరగా గొడుగునూ చెప్పుల జతనూ చూపి వాటి విశేషాన్ని వక్కాణించి, మహర్షివరేణ్యా! 
అపూర్వమైన సృష్టివిలాసంతో ఏర్పడి వెలుగొందుతున్న ఈ వస్తువులను దయతో మంచి విద్యావేత్తకు దానం 
చేయటం దాతకు ఇహలోకపు సుఖాధిక్యాన్నీ, పరలోకంలో ప్రియమైన సుఖాన్నీ సుస్థిరంగా చేస్తుంది(అని చెప్పాడు). 


నిశేషం: ఆతప[త్రం - ఎండనుండి రక్షించేది; ఉపానత్‌- పాదములయందు బంధింపబడేవి, విప్రుడు - 'విద్యయా యాతి 
విప్రత్వమ్‌' - విద్యచేత విప్రత్వాన్ని పొందుతాడు. విద్యావంతుడిని లోకం రక్షించుకొంటే అతడు లోకరక్షణకు మార్గం కనుగొని 
చెప్పుతాడు. కనుక విఫ్రున కివ్యాలనటం. అందునా సద్విప్రునకు - లోకహితైక కాంక్ష కలవాడే సద్వి'ప్రుడు. సుస్థిరంబులుగన్‌ 
- దాత లోకరక్షకుడిని రక్షించే పనిచేశాడు కనుక అతడికి ఇహపరసుఖాలు శాశ్వతంగా ఉంటాయి. 


మ. అనినన్‌ మో మలరన్‌ దినేశ్వరుని. దా నామంత్రితుంజేసి య 
మ్మునిశార్జూలుండు వల్లభాసహితు(డై మోదంబునం దేలుచుం 
జనియెన్‌ నాండు జనంబు లెల్లను బ్రహర్షం బందుచున్‌ వానిం గై 


కొని రవ్వస్తువు లిట్టి వేర్చ్వడ(గ నీకుం జెప్పితిన్‌ భూవరా! 265 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; అనినన్‌= అని పలుకగానే; ఆ+ముని శార్జూలుండు= మునులలో గొప్పవాడగు ఆ 
జమదగ్ని; మోము= మొగం; అలరన్‌= (ప్రకాశించగా; దిన+-ఈశ్వరునిన్‌= సూర్యుడిని; తాను= తాను; ఆమంత్రితున్‌+చేసి= 
మర్యాదతో మంచిమాటలతో పంపి; వల్లభా సహితు(డు+ఐ= ప్రియురాలితో కూడినవాడై; మోదంబునన్‌= సంతోషంతో; 
తేలుచున్‌= తేలిపోతూ; చనియెన్‌= వెళ్ళాడు; జనంబులు+ఎల్లను= ప్రజలందరూ; నాండు= అప్పుడు; ప్రహర్షంబు+అందుచున్‌= 
పరమానందం పొందుతూ; వానిన్‌= ఆ గొడుగు, చెప్పులు అనేవాటిని; కైకొనిరి= తీసికొన్నారు; ఆ+వస్తువులు= ఆ వస్తువులు; 
ఇట్టివి= ఈవిధమైనవి; నీకున్‌= నీకు; ఏర్పడంగన్‌= చక్కగా తెలిసే విధంగా; చెప్పితిన్‌= చెప్పాను. 


తాత్సర్యం: ఓ రాజా! సూర్యు డట్ట్లా చెప్పగా ఆ మహర్షి శ్రేష్టుడు మొగం వికసించగా సూరుఃడిని మంచిమాటలతో 
See, వ 5 


సాగనంపి, భార్యతోపాటు పరమానందంతో తన తావున కరిగాడు. అది మొదలు జనులంతా ఆ వస్తువులను గొప్ప 
సంతోషంతో కైకొన్నారు. ఈ వస్తువుల సంగతి నీకు స్పష్టంగా తెలిసే విధంగా చెప్పాను. 


విశేషం: మోమలరన్‌- కృతజ్ఞతను (ప్రకటించటం ఆ కాలంలో అంతమాత్రమే. నిజానికి కృతజ్ఞత బయటకు చెప్పదగినది 
కాదు. గుండెలో పదిలపరచుకొనదగినది. ఈ విషయాన్ని ఈ పదబంధం సూచిస్తుంది. సూర్యుడంతటివాడు ప్రత్యక్షదైవంగా 
భావనకు వచ్చేవాడు ఎందుకు భయపడ్డాడో 'మునిశార్జూలుడు' అనే పదం వ్యక్తం చేస్తుంది. అట్టి వారి నిగ్రహాను[గ్రహాలమీద 
లోకవృత్తి సాగుతుందని భావం. 
చ. దినకరచిత్తసృష్టములు దివ్యమునీశ్వరులాలితంబు లీ 

వినుత పదార్థముల్‌ గరుణ విఫ్రునకున్‌ యతి సాధువృద్ధ స 

జ్ఞనులకు నిమ్ము నీ; వది సుసారపు ధర్మము సూవె! దానం గ 

ల్లును విను! గోకులాకలితలోకము లోనగు పుణ్యలోకముల్‌. 266 


ప్రతిపదార్థం: దినకరచిత్త సృష్టములు= సూర్యుడి మనసుతో సృజింపబడినవి; దివ్య ముని+ఈశ్వర లాలితంబులు= గొప్ప 
మహర్షిచేత మన్నింపబడినవి (అయిన); ఈ వినుత పదార్థముల్‌= ఈ కొనియాడదగిన వస్తువులను; కరుణన్‌= దయతో; 


426 శ్రీమదాంధ్ర మహాభారతము 


విప్రునకున్‌= గొప్ప విద్యావంతుడికి; యతి సాధు వృద్ద సత్‌+జనులకున్‌= యతులకు, సాధువులకు, ముదుసలులకు, 
మంచివారికి; నీవు; ఇమ్ము= దానము చేయుము; అది= ఆ దానం; సుసారము+ధర్మము= గొప్ప సారంగల ధర్మం; చూవె= 
సుమా!; దానన్‌= దానిచేత; విను= వినుము; గోకుల+ఆకలిత లోకము= ఆవులమందలతో కూడిన లోకం; లోనగు= 
మొదలైన; పుణ్యలోకముల్‌= పుణ్యంగల లోకాలు; కల్లును= లభిస్తాయి. 


తాత్పర్యం: రాజా! సూర్యుడు మనస్సుతో సృష్టించినవీ, మహర్షి మన్నించినవీ అయిన ఈ మంచి వస్తువులను 
విద్యావంతుడికి, యతులకూ, సాధువులకు, పెద్దవయస్సు వారికీ, మంచి మానవులకు దానం చేయుము. అది మిక్కిలి 
సారంగల ధర్మం సుమా! దానితో గోలోకం మొదలైన పుణ్యలోకాలు లభిస్తాయి. 


విశేషం: సృష్టించినది లోకబాంధవుడు సూర్యుడు. అదికూడా కేవలం సంకల్పమా(త్రంచేత. మొదట (గ్రహించి (ప్రేమతో 
ఉపయోగించినది ఒక మహర్షివరేణ్యుడు. తమంత తాము ప్రయోజనాన్నిబట్టి కొనియాడదగినవి. కనుక అనంతపుణ్యాన్ని 
దాతకు ఇస్తాయి - అని భావం. యతులు - పరమాత్మానుభవంకొరకు యత్నంచేసేవారు; సాధువులు - పరుల మేలును 
సాధించటానికి ప్రయత్నించేవారు; వృద్దులు - అశక్తులు, అందుకనే ఇతరులకు ఏ అపకారమూ చేయనివారు. సత్‌+జనులు- 
మంచివారు. ఇట్లా వీరిని పేర్కొనటంవలన దానం పాత్రత ఎరిగి చేయాలి - అనే విషయం ప్రతీయమానం అవుతుంది. 
అపాత్రదానం దాతకు పాతకాన్ని కలిగిస్తుంది. 'చూవె' ఇది నిశ్చయార్థకం. సందేహించవద్దని హెచ్చరిక చేస్తుంది. విను - తాను 
చెప్పుతున్న విషయం (శ్రద్దాసక్తులతో వినదగిన దన్న భావాన్ని సూచిస్తుంది. 


క. దాన ప్రవణ! యుపాన । ద్దానంబును నాతపత్ర దానము సురస 

మ్మాననభాజనములగుట । నానాబుధజనులచే వినంబడు నెపుడున్‌. 267 
ప్రతిపదార్థం: దానప్రవణ!= దానమునందు నిష్టకలవాడా!; ఉపాసత్‌+దానంబును= చెప్పులను ఇవ్వటమూ; ఆతప(త్రదానము= 
గొడుగు నివటమూ; సుర సమ్మానన భాజనములు= దేవతల మన్ననకు పాత్రములు; అగుట= కావటం; నానా బుధ 
జనులచేన్‌= ఎందరో పండిత జనులవలన; ఎపుడున్‌= ఎల్లవేళల, వినన్‌+పడున్‌= వినబడుతున్నది. 


తాత్సర్యం: దాననిష్టగల ఓ రాజా! చెప్పులను, గొడుగును దానమివ్వటం దేవతల మన్ననకు యోగ్యమైనదని 
ఎందరో పండితవరేణ్యులు చెప్పగా ఎప్పుడూ వింటూ ఉంటాము. 


విశేషం: దాన ప్రవణ! - సంబోధన సాభిప్రాయం. “ఇచ్చే స్వభావం ఉన్నవాడవు కనుక దేవతలు కూడా మన్నించే దానం 
చేయుము” అని ఇక్కడ అభిప్రాయం. నానాబుధ - ఎవరో ఒకరు చెపితే ప్రమాణం కాకపోవచ్చును. అనేకులు - అందులోను 
బుధులు, జ్ఞానసంపన్నులు చెప్పుతున్నారు. వినంబడున్‌- తద్దర్మార్థకృక్రియ సార్వకాలికత్వాన్ని సూచిస్తున్నది. 'ఎపుడున్‌ అనేది 
దానిని మరింత దృఢపరుస్తున్నది. 


క. అనిన విని పాండుభూవర తనయోత్తము. డిట్టు లనియె దాతకు శూద్రుం 

డనఘా! యెమ్మెయిచరితం । బున నిహపర పరమసౌఖ్యములఈ. జెందంగనున్‌? 268 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పాండుభూవర తనయ+ఉత్తము(డు= పాండురాజు కొడుకులలో (శ్రేష్టుడగు ధర్మరాజు; 
విని= ఆలకించి; తాతకున్‌= తాత అయిన భీష్ముడికి; ఇట్టులు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు; అనఘా!= పుణ్యాత్ముడా!; 


శూద్రుండు= నాలుగవ జాతివాడు; ఏ+మెయి చరితంబునన్‌= ఏ విధమైన నడవడితో; ఇహ పర పరమ సౌఖ్యములన్‌= ఈ 
లోకపు, పరలోకపు పరమసుఖాన్నీ; చెందన్‌+కనున్‌?= పొందగలుగుతాడు? 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 427 


తాత్సర్యం: భీష్ము డిట్లా చెప్పిన తరువాత ధర్మరాజు తాతను ఇట్టా అడిగాడు. 'పుణ్యాత్మా! శూ[ద్రు డెటువంటి 
నడవడితో ఈ లోకపు, పరలోకపు సుఖాలను పరమసుఖాన్నీ పొందుతాడు?” 


విశేషం: 'పాండుభూవర తనయోత్తముండు” - భీముడు మొదలైన తక్కిన నలువురకు మహాధర్మాలు తెలిసికొనాలన్న 
గాఢవాంఛ గానీ, ఏ (ప్రశ్న, ఏ సమయంలో, ఏ మహానుభావుడిని ఎట్టా, ఎందుకు అడగాలన్న వివేకంగానీ ఉన్నట్టు దాఖలాలు 
లేవు. ధర్మరాజు ఆ అయిదుగురిలో ఇట్టి బిజ్ఞాసావివేకాలు సమృద్దిగా ఉన్న కారణంచేత ఉత్తము డవుతున్నాడు. ధర్మరాజు 
ప్రశ్నలో ఒక తపన కనిపిస్తుంది. నాలుగవ జాతివాడు ఈ లోకంలో సుఖం పొందాలి. పరలోకంలో సుఖం పొందాలి. 
పరమసుఖం - అంటే మోక్షసుఖం పొందాలి. దానికి దారిఏదో చెప్పుము - అని తాతను అడుగుతున్నాడు. చివరి జాతివాడికి 
ఇహపర పరమసౌఖ్యాలను అతడు అపేక్షిస్తున్నాడంటే సర్వమానవ సుఖాపేక్ష అతడికి హృదయంలో నిగూఢవాంఛగా మనం 
గుర్తించాలి. (ప్రశ్నలో ఇంత లోతైన భావం ఉన్నది కనుకనే ముందుగా కవి అతడి ఉత్తమత్యాన్ని పేర్కొని ప్రశంసించాడని 
మనం గుర్తించాలి. 


వ. అనుటయు నతం డతని కిట్లనియె. 269 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనునంతనే; అతండు= భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఆ మాట విని తాత ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


శూద్రున కవశ్యానుష్టేయంబైన ధర్మంబు నిరూపించుట (సం.13-164-4) 


క. లోక హితార్ధంబుగ ముని । లోకోత్తము. డాత్మ శిష్యలోకమునకు సు 
శ్లోకుండు పరాశరుండు ధ । ర్మాకారము లెజు6గ జెప్పె నంచితచరితా! 270 


ప్రతిపదార్థం: అంచితచరితా!= కొనియాడదగిన నడవడి కలవాడా!; ముని లోక+ఉత్తముండు= మునుల సముదాయంలో శ్రేష్టుడు; 
సుశ్టోకుడు= మంచికీర్తి కలవాడు; అగు; పరాశరుండు= పరాశరమహర్షి లోకహిత+అర్ధంబుగన్‌= సర్వజనుల మేలే ప్రయోజనంగా; 
ఆత్మ శిష్య లోకమునకున్‌= తన శిష్యుల సముదాయానికి; ధర్మ+ఆకారములు= ధర్మస్వరూపాలను; ఎజుంగన్‌= తెలిసే 
విధంగా; చెప్పెన్‌= ఉపదేశించాడు. 


తాత్పర్యం: సాధువర్తనా! మహర్షిశ్రేష్టుడు, మంచి కీర్తిగలవాడూ అయిన పరాశరుడు లోకపు మేలే ప్రయోజనంగా 
తన శిష్యసముదాయానికి ధర్మస్వరూపాలను తెలియజెప్పాడు. 


విశేషం: ఇందులో చెప్పగల అర్హత 'ముని లోకోత్తముండు, సుశ్టోకు(డు' అనే విశేషణాలచేత తెలియవస్తున్నది. ఈ చెప్పటంలో 
వంచనగానీ, స్వార్థంగాని లేదనే అంశం “లోకహితార్థంబుగ” అనే పదంచేత వ్యక్తమవుతున్నది. 'ఆత్మ శిష్యలోకమునకు” వ 
అనే పదంచేత విద్యాసంప్రదాయం చెప్పినట్టయింది. 'ఎయుంగన్‌ అనే పదంవలన బోధకుడి (ప్రజ్ఞ తెలియవస్తున్నది. ఇట్లా 
విద్యాసమ(గ్రత, స్వార్థం లేకపోవటం, బోధకతాసామర్థ్యం, సంప్రదాయపరిజ్ఞానం అనే నాలుగు అంశాలు విద్య ఏ స్థాయిలో 
ఉండాలో ఈ పద్యం ప్రతిపాదిస్తున్నది. 


వ. అవ్వాక్యంబులు సెప్పెద నందు భవత్రశ్నవిషయంబయిన యర్థంబు నవగతంబగు నాకర్ణింపుము. 271 


428 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వాక్యంబులు= ఆ మాటలు; చెప్పెదన్‌= చెప్పుతాను; అందున్‌= వాటిలో; భవత్‌+(ప్రశ్ళ్న విషయంబు= నీవు 
అడిగిన విషయం; అయిన అర్థంబును= అయిన అంశం కూడా; అవగతంబు= తెలియవచ్చేది; అగున్‌= అవుతుంది; 
ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: ఆ మాటలు చెప్పుతాను. అందులో నీ ప్రశ్న విషయం అర్ధం కూడా తెలియవస్తుంది, వినుము. 


సీ, కరుణాఢ్యుండగు పరాశరమునివరుండు శి | ష్యులకు నిట్లను నింద్రియోత్మరంబు 
గెలిచి యంతశ్శత్రుకులమైన కామాది । వర్గంబు నోరి గర్వంబు వదలి 
తైవరికులయెడ భావంబు భక్తిమ | యంబుగా శుశ్రూష యాచరించి 
ఈ ణ కే 
శూద్రుం డైహిక సుఖసుగతుల( బడయు వే । దాధీతితపముల నాచరించె 
ఆ. నేని నుభయలోక హీనాత్ముండగు భూమి । సురనృపాల వైశ్య శూద్రులకును 
నధ్యయనము, బలసమగ్రత, వాణిజ్య । మనుచరత్వ మధిక ధనము లరయ. 272 


ప్రతిపదార్థం: కరుణా+ఆఢ్యుండు= దయచేత గొప్పవాడు; అగు= అయిన; పరాశరమునివరుండు= పరాశరుడనే ముని శ్రేష్టుడు; 
శిష్యులకున్‌= తనవద్ద అధ్యయనం చేసేవారికి; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; శూ(ద్రు(డు= నాలుగవజాతి వర్లంవాడు; 
ఇం(ద్రియ+ఉత్కరంబున్‌= ఇం(ద్రియాల గుంపును; గెలిచి= అదుపులో ఉంచుకొని; అంతః+శత్రు కులము= లోపలి శత్రువుల 
సముదాయం; ఐన= అయిన; కామ+ఆది వర్గంబున్‌= కామం మొదలైన వాటి సముదాయాన్ని; ఓర్చి= ఓడించి; గర్వంబున్‌= 
గర్వాన్ని; వదలి= వదలిపెట్టి; తైవర్లికుల ఎడన్‌= మూడు వర్ణాలవారి విషయంలో, భావంబు= హృదయం; భక్తిమయంబు= భక్తితో 
నిండినది; కాన్‌= అయ్యేవిధంగా; శుశ్రూష= సేవ; ఆచరించి= చేసి; ఐహికసుఖ సుగతులన్‌= ఈ లోకపు సుఖాన్ని, ఉత్తమ గతినీ; 
పడయున్‌= పొందుతాడు; వేద+అధీతి తపములన్‌= వేదం చదవటం, తపస్సు అనేవాటిని; ఆచరించెను+ఏని= చేస్తే; 
ఉభయలోకహీన+ఆత్ముండు= రెండు లోకములు పోయిన ఆత్మ కలవాడు; అగున్‌= అవుతాడు; భూమిసుర నృపాల వైశ్య 
శూద్రులకును= బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే వారికి; అరయన్‌= చూడగా; అధ్యయనము= వేదం 
చదవటం; బలసమ(గత= బలం నిండుగా ఉండటం; వాణిజ్యము= వ్యాపారము; అనుచరత్వము= సేవకత్వం; అధిక ధనములు= 


గొప్పధనాలు. 


తాత్సర్యం: దయతో గొప్పవాడైన పరాశరముని శిష్యులకు ఇట్లా చెప్పాడు: “శూద్రుడు ఇంద్రియములపై పట్టు 
గలిగి, లోపలి శత్రువులైన కామం మొదలైనవాటిని గెలిచి, గర్వం వదలి తక్కిన మూడు వర్గాలవారిపట్ట్ల హృదయం 
భక్తిమయం చేసికొని సేవ చేసినట్టయితే ఈ లోకపు సుఖాన్నీ, ఉత్తమ గతినీ పొందుతాడు. వేదం చదవటం గానీ 
తపస్సు గానీ చేస్తే రెండు లోకాలనూ కోల్పోతాడు. బ్రాహ్మణుడికి అధ్యయనము, రాజునకు బలము నిండుగా 
ఉండటమూ, వైశ్యునకు వాణిజ్యమూ, శూద్రునకు సేవకత్వమూ గొప్పధనాలు. 


విశేషం: అంతశ్ళత్రువులు - కామము, (క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. (తైవర్లికులు - బ్రాహ్మణ 
వైశ్య, శూద్రులు; ఈ పద్యంలో 'సేవి అంటే ఆంగ్లంలో '5౭గ6౭' వృత్తులు అని అర్థం. వృత్తిధర్మాలు అయిన కమ్మరం, 
కుమ్మరిపని మొదలైనవాటితో వ్యవసాయాదులకు కావలసిన వస్తుసముదాయాన్ని సమాజానికి అందించటమే సేవ. 


సుగతి అనేచోట స్వర్గసుఖము, మోక్షసుఖము - రెంటినీ గ్రహించాలి. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 429 


క. ఇవి శాస్త్రదృష్టమార్గము । లవనిసురప్రభృతు లీ సదాచారంబుల్‌ 


cE 


సువిహతములుగా నడపిన | భువనద్వయమునను బడయఈ బోలుం బెంపుల్‌. 273 
ప్రతిపదార్థం: ఇవి= ఈ ధర్మాలు; శాస్త్ర దృష్ట మార్గములు= శాస్త్రం చూపిన పద్దతులు; అవనిసుర (ప్రభృతులు= 
(బ్రాహ్మణులు మొదలైనవారు; ఈ సత్‌+ఆచారంబుల్‌= ఈ మంచి ఆచారాలను; సువిహితములుగాన్‌= చక్కగా 
అనుష్టింపబడినవిగా; నడపినన్‌= సాగజేస్తే;, భువనద్వయమునను= రెండు లోకాలలోను, పెంపుల్‌= మహిమలను; పడయన్‌+ 
పోలున్‌= పొందవచ్చును. 
తాత్సర్యం: ఇవి శాస్త్రం చూపిన మార్గాలు. బ్రాహ్మణులు మొదలైనవారు ఈ సదాచారాలను చక్కగా పాటిస్తే 

Vas ర వాల 
రెండులోకాలలోను గొప్పతనం పొందవచ్చును. 


విశేషం: శాస్త్రం - ఏది కార్యము, ఏదికాదు అనే నిర్ణయానికి శాస్త్రమే ప్రమాణమని గీత చెప్పింది. 
తే. ఇట్లు గా కాత్మధర్మంబు లెడల విడిచి । వర్ణములు నాలుగింట నెవ్వారలైన 
దొలంగ ద్రొక్కినం బాటిల్లు దుష్టగతులు | మన్నక్రాలంబు పదపడి చన్నయపుడు. 274 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కాక= కాకుండా; వర్షములు= వర్ణాలు; నాలుగింటన్‌= నాలుగింటిలో; ఏ+వారలు+ఐనన్‌= 
ఎవరైనా; ఆత్మధర్మంబులు= తమ ధర్మాలను; ఎడలన్‌+విడిచి= తప్పునట్టుగా వదలి; తొల(గన్‌+(త్రొక్కినన్‌= తొలగునట్టు 
నడిస్తే; మన్నకాలంబున్‌= (బ్రతికినంత కాలమునూ; పదపడి= తరువాత; చన్నయపుడున్‌= మరణించినపుడూ; దుష్టగతులు= 
చెడుగతులు; పాటిల్లున్‌= వస్తాయి. 


తాత్సర్యం: ఇట్లా కాక నాలుగు వర్ణాలలో ఎవరైనా వారి స్వధర్మాలను విడిచిపోతే (బ్రతికినప్పుడు, చచ్చిన తరువాత 
వారికి చెడుగతులు కలుగుతాయి. 


విశేషం: |బ్రతికినపుడు చెడుగతి అంటే - సమాజం మన్నింపకపోవటం మొదలైనది. దానివలన పాపకార్యాలు చేయవలసివస్తే 
నరకం కలగటం మొదలైనవి పరత్ర చెడుగతులు. 


వ. అని పలికి శౌచవిధి యెలీ(గింపం దలంచి యిట్లనియె. 275 


ప్రతిపదార్థం: అని; పలికి= చెప్పి; శౌచవిధి= శుచిత్వం ఏర్పడే విధానం; ఎజింగింపన్‌= తెలపటానికి; తలంచి= తలపోసి; 
ఇట్ల్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: భీష్ముడు ఇట్లా చెప్పి, శుచిత్వపు విధానం చెప్పగోరి ఇట్టా అన్నాడు. 
విశేషం: శౌచం అంటే - దేహంలోపలా, వెలుపలా కలిగే మాలిన్యం పోవటం. “శుచి” అంటే పరిశుద్దుడు, పరిశుద్దము అని 


అర్థం. అట్టివాని / దాని భావం శౌచం. అది ఎట్టా ఏర్పడుతుందో ఆ పద్దతిని “శాచవిధి అంటారు. మానవజాతి సర్వకాల 
సర్వావస్థలలో శౌచాన్ని అపేక్షిస్తుంది. 


430 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మూత్ర పురీషోత్సృష్టికి । రాత్రి పగలు దక్షిణోత్తర దిశాముఖతా 

సూత్రణము వలయునది సం । ధ్యా త్రయమును నుత్తరంబ యగు నప్పనికిన్‌. 276 
ప్రతిపదార్థం: మూత్ర పురీష+ఉత్సృష్టికిన= మూత్రము, మలము అనువాటిని విసర్జించటానికి; రాత్రి= రాత్రి సమయమున; 
పగలు= పగటి సమయమున; దక్షిణ+ఉత్తర దిశా ముఖతా+ఆసూ(త్రణము= దక్షిణం, ఉత్తరం దిక్కులవైపు ముఖం ఉంచటం 


అనే విధానం; వలయునది= ఆచరించాలి; సంధ్యాత్రయమును= సంధ్యలు మూడింటియందునూ; ఆ+పనికిన్‌= ఆ పనికి; 
ఉత్తరంబు+అ= ఉత్తర దిక్కే; అగున్‌= కావాలి. 


తాత్సర్యం: మానవుడు మలమూత్రాలు వదిలేటప్పుడు రాత్రివేళ దక్షిణదిక్కుగా, పగటివేళ ఉత్తరదిక్కుగా ముఖం 
ఉంచి చేయాలి. మూడు సంధ్యలలో ఉత్తరంవైపే ముఖం ఉంచటం ఆ పనికి తగినది. 


విశేషం: (ప్రకృతిలో కొన్ని సమయాలలో కొన్ని ప్రదేశాలలో విశేషశక్తులు ఉండటం మనం గమనిస్తున్నాం. గాలి సాధారణంగా 
ఒక వైపునుండి వీచటం, సూర్యచంద్రులు ఒకవైపున కొన్ని సమయాలలో కనబడటం మొదలైనవి ప్రత్యక్షవిషయాలు. ఈ 
వాయువు, సూర్యచంద్రులు మొదలైనవి మనకు ఎన్నో (ప్రయోజనాలు - మరెక్కడా లభించనివాటిని ఇస్తున్నాయి. కనుక వాటిని 
దేవతలుగా భారతీయులు భావిస్తున్నారు. అందువలన వాటివైపు తిరిగి మలమూత్రాదులు విడవటం దేహానికి ప్రమాదం 
కలిగిస్తుంది కాబట్టి ఈ పనికి దిక్కులు నిర్దేశించారు. 


సంధ్యాత్రయము - 'సంధ్య' అంటే రెండు కాలాల కలయిక. రాత్రినీ, పగటినీ కలిపేది ప్రాతస్సంధ్య, పగటినీ, 
రాత్రినీ కలిపేది సాయంసంధ్య, పగలు పూర్వాహ్లోన్నీ, అపరాహ్హాన్నీ కలిపేది మధ్యాహ్నసంధ్య. 
క. పలుకవలదు శౌచక్రియ । సలుపక మును, సలుపునపుడు జలములు దొడలం 
జిలుకుట యొప్పదు మృత్తిక । వలయు నపానంబునం ద్రివారంబు లిడన్‌. 277 
ప్రతిపదార్థం: శౌచక్రియ = శుచిత్వపు పని; చలుపక మును= చేయకముందు; పలుకవలదు= మాటాడరాదు; చలుపు+అపుడు= 


ఆ పనిచేసే సమయంలో; తొడలన్‌= తొడలమీద; జలములు= నీళ్ళు; చిలుకుట= కొంచెంగా చల్లటం; ఒప్పదు= తగదు; 
అపానంబునన్‌= పృష్టభాగంలో; మృత్తికన్‌= మట్టిని; (త్రివారంబులు= మూడుసార్లు; ఇడన్‌+వలయున్‌= ఉంచాలి. 


తాత్సర్యం: మలమూత్రాలు వదలిన తరువాత శుద్దిచేసుకొనకుండా మాటాడరాదు. శుద్దికొరకు తొడలమీద నీళ్ళు 
చిలకటం పనికిరాదు. ముడ్డిని మూడుసార్లు మట్టితో తోమాలి. 


విశేషం: 'అపానంబునన్‌' - అనటంవలన ఇది మలవిసర్జనకు సంబంధించినదిగా గుర్తించాలి. ఊరక నీళ్ళు చల్లితే “అశుద్దం' 
కణాలు అక్కడే ఉండి పోతాయి. అది తనకూ, తన సమీపంలో ఉన్నవారికీ జుగుప్పను కలిగిస్తుంది. అందుకని మట్టితో 
మూడుసార్లు శుద్ది చేసుకొనాలి. 
క. గుదతలము నొవ్వం దోమిన€ । గదురును రోగంబు లేపగంధాపగమ 

ప్రదమగు కొలందిన శౌచము । సదురుగ నా చెప్పినట్ల సలుపంగ వలయున్‌. 278 


ప్రతిపదార్థం: గుదతలము= ముడ్డిపైభాగం; నొవ్వన్‌= నొప్పిపుట్టే విధంగా; తోమినన్‌= తోమితే; రోగంబు= జబ్బు; 
కదురును= కలుగుతుంది; లేప, గంధ, అపగమ (ప్రదము= అంటిన చెడువాసన తొలగటాన్ని కలిగించునది; అగుకొలం 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 431 


దిన= అయినంత మాత్రమే; శౌచము= శుభ్రం చేయటం, చదురుగన్‌= చక్కగా; నా చెప్పిన+అట్టు+అ= నేను చెప్పినట్టే, 
చలుప(గవలయున్‌= చేయాలి. 


తాత్సర్యం: ముడ్డిని నొప్పిపుట్టి విధంగా తోమరాదు. అలాచేస్తే రోగం కలుగుతుంది. అంటిన చెడువాసన 
తొలగటాన్ని కూర్చే అంత మాత్రం తోమటం సుకుమారంగా నేను చెప్పినట్టు చేయాలి. 


విశేషం: మట్టితో తోమే సమయంలో తీసికొనవలసిన జాగ్రత్తలు చెప్పుతున్నారు. పుండయ్యే - విధంగా తోమరాదు అని 
భావం. 


తే. అంబరంబున శౌచజలంబు వడుట । చెట్ట; శౌచ మల్లల్లన చేంత మేలు; 
వామకరశుద్ది దొల్త( ద్రివార మృత్తి । కా కలనమున( దద్ద సేయంగ వలయు. 279 


ప్రతిపదార్థం: శౌచజలంబు= శుద్ధికొరకు వాడిన నీరు; అంబరంబునన్‌= ఆకాశంలో (కట్టిన బట్టమోద); పడుట= పడటం; 
చెట్ట= చెడ్డది; శౌచము= శుద్ది; అల్లన్‌+అల్లన్‌+అ= మెల్లమెల్లగానే; చేంత= చేయటం; మేలు= మంచిది; తొల్తన్‌= మొదట; 
వామకరశుద్ది= ఎడమచేతిని కడుగుకొనటం; (త్రివార మృత్తికా+ఆకలనమునన్‌= మూడుసార్లు మట్టిని పట్టించటంచేత; తద్దన్‌= 
అత్యంతమూ; చేయంగన్‌+వలయున్‌= చేయాలి. 


తాత్సర్యం: పృష్టం కడిగే నీళ్ళు చిందరవందరగా పడటం మంచిది కాదు. కడుగుకొనటం మెల్లమెల్లగా చేయటం 
మంచిది. ఆ తర్వాత ముందు ఎడమచేతిని మూడుసార్లు మట్టితో తోమి చక్కగా కడుగుకొనాలి. 


విశేషం: ముడ్డికడిగిన నీళ్ళు మలంతో నిండి ఉంటాయి కదా! అవి అన్నివేపులా చిందే విధంగా చేస్తే ఆ మల అణువులు 
పరిసరాలలో వ్యాపించి కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఈనాడు మనం ఎక్కువగా అనుకొంటున్న వాతావరణకాలుష్యనివారణకు 
ఇతిహాసకర్త మార్గాలు సూచిస్తున్నారు. పృష్టశుద్ది అయిన తరువాత, ముందు ఎడమచేతిని మూడుసార్లు మట్టితో తోమాలి. 
మలం పోవటం, మలకణాలు పోవటం, దుర్వాసన పోవటం అనేవాటికై కావచ్చును - మూడు పర్యాయాలు తోమటం. 
అంబురంబున అంటే కట్టిన బట్టమీద అనికూడా చెప్పవచ్చు. 


క. కుడిచేత బిదప డా చే(। గడిగి పొరిన్‌ సప్తమృత్తికా కలనమునం 

గడుగునది కరయుగము; మణీ | కడుగవలయు గుహ్య మల్పక మృదాకలనమునన్‌. 280 
ప్రతిపదార్థం: పిదపన్‌= పిమ్మట; కుడిచేతన్‌= కుడిచేతితో; డాచేన్‌= ఎడమచేతిని; కడిగి= శుద్ధిచేసి; పారిన్‌= మరల, 
సప్తమృత్తికా కలనమునన్‌= ఏడు మట్టిముద్దలను ఉపయోగించటం ద్వారా; కరయుగమున్‌= రెండు చేతులను; కడుగునది= 


కడగాలి; మటి= తరువాత; అల్పకమృత్‌+ఆకలనమునన్‌= కొంచెపు పాటి మట్టిని ఉపయోగించటంతో; గుహ్యమున్‌= 
అపానస్థలాన్ని; కడుగవలయున్‌= కడగాలి. 


తాత్సర్యం: తరువాత కుడిచేతితో ఎడమచేతిని కడగాలి. తరువాత ఏడు మట్టిముద్దలను ఉపయోగించి రెండుచేతులను 
శుద్ది చేసికొనాలి. తరువాత మళ్ళీ అపానస్థలాన్ని కొంచెం మట్టితో కడగాలి. 


క. ఇమ్మెయి గుహ్యతలము శు | ద్దమ్ముగ నొనరించి కేల్‌ పదంపడి జలధౌ 
తమ్ముగ జేసి సముత్తా । నమ్ము పిదప( బాదశోధనము సేయందగున్‌. 281 


432 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; గుహ్యతలమున్‌= గుదం పై భాగాన్ని; శుద్దమ్ముగన్‌+ఒనరించి= శుభ్రంచేసి; 
పదంపడి= తరువాత; కేల్‌= చేతిని; జలధౌతమ్ముగన్‌= నీటితో కడుగబడిన దానిని; చేసి; సముత్తానము పిదపన్‌= లేచిన 
తరువాత; పాదశోధనము= కాళ్ళు కడుగుకొనటం; చేయన్‌+దగున్‌= చేయాలి. 

తాత్సర్యం: ఇట్లా గుదతలం శుభ్రం చేసికొన్న తరువాత చేతులు నీటితో చక్కగా కడుగుకొని, లేచి నిలబడి, 
పాదాలు శుభ్రంగా కడుగుకొనాలి. 


విశేషం: మలవిసర్జన చేసిన ప్రాంతమంతా అశుద్దంగా ఉంటుంది. కనుక ఆ సూక్ష్మక్రిములు పాదాలనుండి దేహంలోకి 
ప్రవేశించకుండా పాదాలు కడుగుకొనటాన్ని ఇక్కడ ఆదేశించారు. 


క. జనములు సూచుచునుండ6గ | జనదు మలము మూత్రమును విసర్జింపంగ, న 

ప్పనులకు శౌచాచరణం । బునకు నవశ్యంబు నోలములు గావలయున్‌. 282 
ప్రతిపదార్థం: జనములు= జనాలు; చూచుచున్‌+ఉండంగన్‌= చూస్తూ ఉండగా; మలమున్‌= మలాన్ని; మూత్రమును= 
మూత్రాన్నీ; విసర్జింపంగన్‌= వదలటం; చనదు= కూడదు; ఆ పనులకున్‌= ఆ రెండు పనులకున్నూ; శౌచ+ఆచరణంబునకున్‌= 
శుద్ధి పనికీ; అవశ్యంబున్‌= తప్పనిసరిగా; ఓలములు= మరుగు తావులు; కావలయున్‌= ఉండాలి. 
తాత్సర్యం: బహిరంగ స్థలాలలో మలమూత్రాదులు వదలరాదు. ఆ పనులకూ, వాటి శుద్ది పనికీ చెట్టు మొదలైనవి 
గల మరుగుతావులు ఉండాలి. 


విశేషం: (స్త్రీ పురుషుల లింగాలకు 'గుహ్యం' అని ఒక వ్యవహారం. అంటే గుట్టుగా ఉంచవలసినది అని అర్థం. మలమూత్ర 
విసర్జనాలు జనాలు చూస్తుండగా చేస్తే అది చూచేవారికి జుగుప్పు పుట్టిస్తుంది. శుచికర్మకూడా మరింత ఏవగింపు కలిగిస్తుంది. 
కనుక మరుగుచోట్లను నిర్దేశించారు. చెట్ట్లనడుమ తావులైతే వాతావరణకాలుష్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 


క. ఆపత్సమయంబున శౌ । చాపాదన మిట్టి భంగి నబ్దమి మలసం 

లేపన గంధము వోపఈ గ్రి। యాపరుండై చేయునది మృదాకలనంబున్‌. 283 
ప్రతిపదార్థం: ఆపత్సమయంబునన్‌= ఆపదవేళలో; శౌచ+ఆపాదనము= శుద్దిని కలిగించటం; ఇట్టి భంగిన్‌= ఈ విధంగా; 
అబ్బమిన్‌= కుదరకపోవటంచేత; మల సంలేపన గంధము= మలం అంటటంవలన అయిన వాసన; పోవన్‌= పోయే విధంగా; 
మృత్‌+ఆకలనంబున్‌= మట్టిని అంటించటంచేత; (క్రియాపరు(డు+ఐ= పనియందు (శ్రద్ద కలవాడై; చేయునది= చేయాలి. 
తాత్సర్యం: ఆపదవేళలో ఇంతగా శుద్ది కుదరకపోతే మలం అంటిన వాసన పోయే విధంగా శ్రద్దతో మట్టితో 
కడుగుకొనాలి. 
విశేషం: (ప్రాచీన బుషులు ధర్మాలు బండగా నిరయతో చెప్పరు. పరిస్థితులు అన్నీ అనువుగా ఉంటే ధర్మలోపం 


చేయరాదు. అనుకూలించని వేళలో ధర్మం పేరుతో శరీరాన్నీ, మనస్సునూ హింసించకూడదు. ఇది బుషిమార్గం. ఆపదసమయం 
అంటే చెప్పిన విధంగా శుద్దక్రియ చేయటానికి అనువుకాని వేళ అని భావం. (క్రియాపరుడు= పనిలో (శ్రద్దలోపించనివాడు. 


సీ, బుద్దుద విరహితంబుగ వారి గరమున । గొనకొని పొరి డెందమునకు జేరు 


నట్లుగ నిశ్శబ్దమై యుండ ముమ్మాటు । ద్రావి యిన్మాటు తిర్యగ్విధమున 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 433 


నాస్యంబు దొడసి నీ రంఘ్రుల శిరమున. । బ్రోక్షించి యోష్ట సంపుటము ముట్టి 
నాసికాపుటములు నయనముల్‌ సెవులు మూ. । పులు హృదయము నాభితలము మౌళి 


ఆ. ముట్టవలయు హస్తములు పాదయుగమధ్య । గతములుగ నుద జ్ముఖత్వ మొండె( 
(బాజ్ముఖత్వ మొండె( బ్రాపించి యిమ్మెయి । నాచమనము సేయు టార్యమతము. 284 


ప్రతిపదార్థం: బుద్భ్బుద విరహితంబుగన్‌= బుడగలు లేకుండునట్టుగా; వారిన్‌= నీటిని; కరమునన్‌= చేతితో; గొనకొని= 
ప్రయత్నించి; పొరిన్‌= (క్రమంగా; డెందమునకున్‌= గుండెకు; చేరు+అట్టు+కన్‌= చేరే విధంగా; నిశ్ళబ్దము+ఐ= చప్పుడు 
లేనిదై; ఉండన్‌= ఉండగా; మూడు+మాణు= మూడు సారులు; (త్రావి= (త్రాగి; ఇన్‌+మాణు= రెండుమార్లు; తిర్యక్‌+విధమునన్‌= 
అడ్డంగా; ఆస్యంబున్‌= మొగమును; తొడసి= తుడిచి; నీరు= నీళ్ళు; అంఘ్రులన్‌= కాళ్ళమీదా; శిరమునన్‌= తలపైనా; 
(ప్రోక్షించి= చిలుకరించి; ఓష్ట సంపుటమున్‌= పెదవుల మొగ్గవంటి స్థితిని; ముట్టి= తాకి; నాసికాపుటములు= ముక్కురంధ్రములు; 
నయనముల్‌= కన్నులు; చెవులు; మూయథవులు= భుజాలు; హృదయము= వక్షస్సు; నాభితలము= బొడ్డు; మౌళి= తల; 
ముట్టవలయున్‌= తాకాలి; హస్తములు= చేతులు; పాదయుగమధ్యగతములుగన్‌= కాళ్ళజంటనడుమ ఉన్నవిగా; 
ఉదక్‌+ముఖత్వము= ఉత్తరపు మోము అగుట; ఒండెన్‌= కానీ; ప్రాక్‌+ముఖత్వము= తూర్పు మొగం కావటం; ఒండెన్‌= కానీ, 
ప్రాపించి= పొంది; ఈ+మెయిన్‌= ఈ విధంగా; ఆచమనము= ఆచమనం అనే (క్రియను; చేయుట= చేయటం; ఆర్యమతము= 
ఆర్యులకు సమ్మతమైనది. 


తాత్పర్యం: బుడగలులేని నీరు చేతిలో చక్కగా (గ్రహించి మెల్లగా గుండె దగ్గరకు చేరేవిధంగా చప్పుడు లేకుండా 
మూడుమారులు (గ్రహించాలి. రెండుసార్లు అడ్డంగా నోటిని తుడుచుకొనాలి. నీళ్ళు కాళ్ళమీద, తలమీద 
చిలుకరించుకొనాలి. నోటిని చేతితో తాకాలి. ముక్కు, కన్నులు, చెవులు, భుజాలు, హృదయం, బొడ్డు శిరస్సు- వీటిని 
తాకాలి. చేతులు రెండు కాళ్ళకు మధ్య ఉంచుకొని, ఉత్తరపు మొగంగా గానీ తూర్పు మొగంగాగానీ కూర్చుండి 
ఈ విధంగా ఆచమనం చేయాలి. ఇది ఆర్యులు సమ్మతించిన పద్ధతి. 


నిశీషం: ఇంతవరకు బాహ్యశౌచం చెప్పారు. ఇప్పుడు అంతరశౌచం చెప్పుతున్నారు. అందులో మొదటిది ఆచమన।॥క్రియ. 
ఇది మూడు విధాలు. (శ్రౌతం, స్మార్తం, పౌరాణం అని వాటి పేర్షు. మూడు విధానాలలో (ప్రక్రియ ఇంచుమించుగా ఒక్కటే. 
ఉచ్చరించే మం(త్రాదులలోనే మార్పులు. 


తిర్యగ్విధమునన్‌ - పెదవులపై ఒక అంచునుండి మరొక అంచువరకు అడ్డంగా తుడవటం. ఆచమనం చేసేటప్పుడు 
ఉత్తరదిక్కుగా గానీ, తూర్వుదిక్కుగా గానీ మొగంపెట్టి కూరోవాలి. 
SR) sy టె బి 


ఈ ప్ర(క్రియవలన ఫలాలు తరువాతి పద్యంలో చెప్పుతున్నారు. 


“ఈక 


ముమ్మాటి జలపానమున నోలి బుగ్యజు | స్వామవేదంబులు సంతసిల్లు( 
దొలితొలి వక్తంబు దొడయ నధర్వ హ । ర్నంబును రెండవసార ధర 

ఇ లు వి 
శాస్త్ర తోషేతిహాస ప్రమోద పురాణ । సంప్రీతులును గల్గు. జరణయుగము( 
బ్రోక్షింప6 బుండరీకాక్షుండు ప్రియమందు | నయనంబు లంటిన నలినహితుండు 


సః) 


434 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. సమ్మదంబునం దేలు నాచమన సంప్ర । యోగ మిట్టిది వ స్త్రయజ్ఞోపవీత 
ధరణముల నన్నపానతంత్రముల మున్ను । సేసి పెదపను నిది యనుష్టింపవలయు. 285 


ప్రతిపదార్థం: ముమ్మాటి జలపానమునన్‌= మూడుమారులు నీరు త్రావటంచేత; ఓలిన్‌= వరుసగా; బుక్‌+యజాస్‌+ 
సామవేదంబులు= బుక్కు, యజుస్సు, సామము అనే వేదాలు; సంతసిల్లున్‌= సంతోషిస్తాయి; తొలితొలిన్‌= మొదటిసారిగా; 
వ(క్రంబు= నోటిని; తొడయన్‌= తుడువగా; అధర్వ హర్షంబునున్‌= అధర్వవేదం ఆనందించటమూ; రెండవుసారెన్‌= రెండోమారు; 
తొడయన్‌= తుడువగా; ధర్మశాస్త్ర తోష ఇతిహాస ప్రమోద పురాణ సంప్రీతులును= ధర్మశాస్త్రం సంతోషించటం, ఇతిహాసం 
ఆనందించటం, పురాణం (ప్రీతి పొందటం; కల్లున్‌= కలుగుతాయి; చరణయుగమున్‌= కాలిజంటను (పై); (ప్రోక్షింపన్‌= నీటిని 
చిలుకరింపగా; పుండరీక+అక్షుండు= పద్మములవంటి కన్నులుగల శ్రీమహావిష్ణువు; ప్రియము+అందున్‌= పీతి పొందుతాడు; 
నయనంబులు= కనులు; అంటినన్‌= తాకితే; నలినహితు(డు= పద్మముల బంధువు-సూర్యుడు; సమ్మదంబునన్‌= పరమా 
నందంతో; తేలున్‌= తేలిపోతాడు; ఆచమన సంప్రయోగము= ఆచమనపు చక్కని విధానం; ఇట్టిది= ఇటువంటిది; వస్త్ర యజ్ఞో 
పవీత ధరణములన్‌= బట్టలు, జందెము తాల్చుటను; అన్నపాన తంత్రములన్‌= భోజనము, నీరు పుచ్చుకొనటం మొదలైన 
పనులను; మున్ను= ముందు; చేసి; పిదపను= తరువాత, ఇది= ఈ ఆచమన కార్యం; అనుష్టింపవలయున్‌= ఆచరించాలి. 


తాత్సర్యం: మూడు మారులు నీరు పుచ్చుకొనటంవలన (క్రమంగా బుక్కు, యజుస్సు, సామం అనే వేదాలు 
సంతసిస్తాయి. మొదటిసారి నోరు తుడవటంవలన అధర్వవేదం హర్షం పొందుతుంది. రెండవసారి తుడవటం 
వలన ధర్మశాస్త్రం, ఇతిహాసం, పురాణం అనేవి పరమానందం పొందుతాయి. కాళ్ళపై నీళ్ళు చిలుకరించటం 
వలన విష్ణువు, కనులను తాకటంవలన సూర్యుడు ఆనందిస్తాడు. ఆచమన విధానం ఇటువంటిది. వస్త్రాలు, 
జందెము తాల్ఫినప్పుడు, అన్నపానాల వేళలలోను ముందు ఆచమనం చేసి తరువాత కూడ ఈ ఆచమన 
కార్యం చేయాలి. 


విశేషం: ఆచమనం నాలుగు వేదాలకు, ధర్మశా(స్రాలకు, విష్ణుసూర్యులకు ఆనందం కలిగిస్తుందని ఈ పద్యం చెప్పుతున్నది. ఇట్లా 
చెప్పటంవలన ఆ పనియందు ఆదరం కలుగుతుంది. ఆచమన'(ప్రక్రియ (శ్రమలేకుండా ఒకటి రెండు నిముసాలలో చేయవచ్చును. 
ఫలితం అనంతంగా ఉంటుందని ఈ పద్యం ప్రతిపాదిస్తున్నది. సాధారణంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నిరోధించే ఒక ప్రక్రియగా, 
అంతశళ్ళుద్దికొరకు దీనిని ఆచరించవచ్చును. 


తే. ఆస్యశుద్ధి యొనర్జిన యపుడు వోక । భక్ష్యభోజ్య లవంబులు పండ్ల నడుమ 

నిలిచి పదపడి పోవుట గలిగెనేని । నాచమన మాక్షణంబ చేయంగవలయు. 286 
ప్రతిపదార్థం: ఆస్యశుద్ది = నోటి శుభ్రత; ఒనర్భిన అపుడు= చేసినప్పుడు; పోక= పోక; భక్ష్య భోజ్య లవంబులు= కొరికి 
నమలి తిన్న పదార్థాల కణాలు; పండ్ల నడుమన్‌= పండ్ల మధ్య; నిలిచి= ఉండి, పదంపడి= తరువాత; పోవుట= వెడలిపోవటం; 


కలిగెన్‌+ఏని= కలిగితే; ఆ క్షణంబు+అ= అప్పటికప్పుడు; ఆచమనము= ఆచమనం అనే పనిని; చేయంగవలయున్‌= 
చేయాలి. 


తాత్సర్యం: నోటిని శుభ్రం చేసికొన్నప్పుడు అంతకుముందు తినిన పదార్థాలు పండ్లమధ్య నిలిచిపోయి తరువాత 
బయటకు వస్తే ఆ క్షణంలోనే ఈ ఆచమనకార్యాన్ని చేయాలి. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 435 


వ. శౌచవిధి సమస్త వరసామాన్య ధర్మంబు, శూద్రునకు నాచమనం బోషపుటం బొకమరి ప్రోక్షించుకొనుటయు, 
౨ ౯ © వసకన; 

దానిం గరంబున నడ్డం బొకమరి దొడయుటయు నింతియ. 287 

ప్రతిపదార్థం: శౌచవిధి= శుచిత్వపు పని; సమస్త వర్ల సామాన్య ధర్మంబు= అన్ని వర్ణాలకు సమానంగా ఉండే ధర్మం; 

శూ(ద్రునకున్‌= శూద్రవర్గం వాడికి; ఆచమనంబు= ఆచమనపు పని; ఓష్టపుటంబు= పెదవుల దొప్పను; ఒకమరి= ఒకమారు; 


ప్రోక్షించుకొనుటయున్‌= నీరు చల్టుకొనటం; దానిన్‌= నోటిని; కరంబునన్‌= చేతితో; ఒకమరి= ఒకమారు; అడ్డంబు= 
అడ్డంగా; తొడయుటయున్‌= తుడవటం; ఇంతియ= ఇంతే. 


తాత్సర్యం: పైన తెలిపిన శౌచకార్యం అన్ని వర్గాలవారు సాధారణంగా ఆచరించవలసిన ధర్మం. శూద్రునకు 
ఆచమనం అంటే పెదవులమీద నీరు ఒకమారు చిలుకరించుకొనటమూ, నోటిని అడ్డంగా చేతితో ఒకమారు 
తుడుచుకొనటమూ - ఇంతే. 


క. తాను శుచిత్వం బేమిట । నైనను నేమటిక నియతి నతులితశుశ్రూ 
షానిరతుండై శూద్రు(డు | మానిత విప్రులకు నోడి మనంగా వలయున్‌. 288 


ప్రతిపదార్థం: శూద్రుండు= నాలుగవ వర్గపు వ్యక్తి; ఏమిటన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; తాను; శుచిత్వంబు= శౌచాన్ని; 
ఏమణక= ఉపేక్షించక; నియతిన్‌= నిష్టతో; అతులిత= శుశ్రూషా నిరతుండు+ఐ= సాటిలేని సేవాభావంలో (శ్రద్ద కలవాడై; 
మానిత విఫ్రులకున్‌= మాన్యతగల విద్యావంతులకు; ఓడి= వినయం కలిగి; మనంగావలయున్‌= జీవించాలి. 


తాత్సర్యం: శూ(ద్రుడు ఏ విధంగానైనా శుచిత్వాన్ని నిష్టతో సాధించి సాటిలేని సేవాభావంతో గొప్పవిద్యావంతులయెడ 
వినయం కలిగి జీవిస్తూ ఉండాలి. 


విశేషం: “విద్యయా యాతి విప్రత్వం” - విప్రుడంటే గొప్ప విద్యలను (శ్రద్దతో ఆర్జించి బుద్దితో జగత్‌ క్షేమానికై వినియోగించేవాడు. 
సంఘంలో తక్కిన వ్యక్తులు అట్టివారికి తోడ్పడటంవలన మేలు జరుగుతుంది. ఇక్కడ “శుశ్రూషా” శబ్దాన్ని ఆ విధంగా 
సమన్వయం చేసికొనాలి. జాతిమాత్రంచేత ఆరాధించనక్కరలేదనే విషయాన్ని “విప్ర” శబ్దం సూచిస్తున్నది. అందులోని విశేషార్జాన్ని 
సంభావించాలి. అంతేకాదు. శుశ్రూష అంటే సేవ. అంటే వృత్తి ధర్మాలు; కమ్మరి, కుమ్మరి, వడ్రంగం మొదలైనవి అనికూడా 
(గ్రహించాలి. ఓడి అంటే అహంకార లక్షణం లేకుండా భావం. 


సీ, అవనీసురుండు జపయజ్లిం డధ్యయనోప । జీవి తపశ్ళోభి; భూవరుండు 
ప్రారంభయజ్ఞుండు పరమదండోప జీ । వకు(డు పాలనశోభి; వైశ్యుడమల 
హవ్యయజ్ఞు(డు విక్రయాజీవి యాతిథ్య । పరిశోభి, శూద్రుండు పరిచరత్వ 
యజ్ఞుండు శుశ్రూషణాజీవి దక్షత్వ । శోభి; యట్టులు గాని చొప్ప లఖిల 


ఆ. వర్ధజాతులకు నవశ్యంబు; నాలవ । వాని కెమ్మెయిం ద్రివర్హభక్తి 
వలయు నడప యతులవలన విశేషించి | నిత్యభజనపరత కృత్య మరయ. 289 


436 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అవనీసురుండు= బ్రాహ్మణుడు, జపయజ్ఞుండు= జపరూపమైన యజ్ఞం కలవాడు; అధ్యయన+ఉపబీవి= 
వేదాలను అర్థంతోపాటు (గ్రహించటమే (బ్రదుకుతెరువుగా గలవాడు; తపస్‌+శోభి= తపస్సుతో ప్రకాశించేవాడు; భూవరుండు= 
రాజు; ప్రారంభయజ్ఞుండు= పూనికయే యజ్ఞంగా గలవాడు; పరమదండ+ఉపజీవకుండు= శ్రేష్టమైన దండనీతియే (బ్రతుకు 
తెరువైనవాడు; పాలనశోభి= ఏలటంతో రాణించేవాడు; వైశ్యుండు= మూడవ వర్లంవాడు; అమల హవ్యయజ్ఞండు= దోషంలేని 
హోమద్రవ్యం యజ్ఞంగా గలవాడు; విక్రయ+ఆజీవి= అమ్మకం (బ్రదుకుతెరువైనవాడు; అతిథ్య పరిశోభి= అతిథుల పూజతో 
ప్రకాశించేవాడు; శూ(ద్రుండు= నాలుగవ వర్లంవాడు; పరిచరత్వ యజ్ఞండు= సేవకభావం యజ్ఞంగా గలవాడు; శుశ్రూషణ+ఆజీవి= 
సేవయే (బ్రదుకుతెరువుగా గలవాడు; దక్షత్వశోభి= సమర్థతతో విరాజిల్లేవాడు; అట్టులు= ఆ విధము; కాని చొప్పులు= కాని 
విధానాలు; అఖిల వర్ల జాతులకున్‌= అన్ని వర్గాలలో పుట్టినవారికి; అవశ్యంబు= వశముకానివి; నాలవవానికిన్‌= నాలుగవ 
వర్షంలో పుట్టిన వ్యక్తికి; అరయన్‌= భావిస్తే; ఏ+మెయిన్‌= ఎట్టాగయినా, త్రివర్షభక్తి= మూడు వర్ణాలవారియందు అనురాగం; 
నడపన్‌= సాగించటం; వలయున్‌= కావాలి; విశేషించి= మీదు మిక్కిలి; యతులవలనన్‌= పరమార్ధం కొరకు యత్నం చేసే 
వారియెడల; నిత్య భజన పరత= ఎల్లప్పుడు సేవచేసే ఆసక్తి కృత్యము= చేయదగిన పని. 


తాత్సర్యం: బ్రాహ్మణుడికి జపమే యజ్ఞం. అధ్యయనమే బ్రదుకుతెరువు. తపస్సు శోభ తెస్తుంది. క్షత్రియుడికి 
ప్రయత్నం యజ్ఞం, దండనీతి (బ్రదుకుతెరువు. పాలనం శోభ తెస్తుంది. వైశ్యుడికి హవ్యం యజ్ఞం. అమ్మకం 
(బ్రదుకుతెరువు. ఆతిథ్యం శోభ తెస్తుంది. శూద్రుడికి సేవలందించటం యజ్ఞం. సేవలే అతడి బ్రతుకుతెరువు. 
పనిలో సామర్ధ్యం వన్నె తెస్తుంది. వీటికంటె వేరైన విధానాలు ఆయావర్ణాలవారికి వశంకానివి. నాలుగవవర్లం వాడు 
తక్కిన మూడు వర్ణాలవారియందు అనురాగం కలిగి నడుచుకొనాలి. ప్రత్యేకించి యతుల విషయంలో ఎల్లప్పుడు 
అనురాగం కలిగి ఉండటం అతడి కర్తవ్యం. 


విశేషం: జపయజ్ఞడు - మంత్రాన్ని పలుమారులు నిష్టతో హృదయంలో ఆవృత్తి చేయటం జపం. యజ్ఞమంటే పరమ శ్రద్దతో 

Sy © =o Sy యలు 
చేసే పవిత్ర కార్యం. జపయజ్ఞం; ఇది పరమార్థ సాధనకు ఉపకరిస్తుంది. దీనికి అధ్యయనమూ తపస్సూ విశిష్టతను 
చేకూరుస్తాయి. కాబట్టి (బ్రాహ్మణుడు ఐహికసుఖాపేక్ష లేనివాడై తనకు, తన పరిధిలో ఉన్నవారికి పరమసుఖం కలిగే 
సుకృత్యాలు - జప అధ్యయన తపస్సులు చేస్తూ ఉండాలి. 


రాజ, వైశ్య, శూద్రులు తమ నియతధర్మాలద్వారా ఐహికసుఖం అందరికీ సాధించాలి. ఈ విధంగా నాలుగు 
వర్ణాలవారు అన్యోన్యభావనతో ఇహపరాలను సాధించటం ఆర్షధర్మం కాంక్షించిన విజయం. 


హవ్యయజ్ఞుడు - అంటే హోమ।ద్రవ్యాలను యజ్ఞాలను చేసేవారికి అందించటమే యజ్ఞంగా కలవాడని భావన 
చేయవచ్చును. 


పరిచరత్వం, శుశూషణ - ఇవి వృత్తిధర్మాలు. చాకలి, మంగలి, కమ్మరి మొదలైనవారి పనులు. 


యతులు - యత్నశీలం కలవారు. లౌకికమైన (ప్రవృత్తి లేక పరమార్థమందే ప్రయత్నం కలవారు. వారి విషయంలో 
సర్వ్వవర్ణాలవారు భక్తికలిగి ఉండాలి. 


క. యతి సర్వాశ్రమ చరణ । స్థితులకు నుత్కృష్టు( డతని తెరవూందిన శ 
క్తత కలిగినవారు శ్రుతి । స్మృతి విహితాచారులగుట మే లరయంగన్‌. 290 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 437 


ప్రతిపదార్థం: అరయంగన్‌= పరికింపగా; యతి= సన్న్యాసి; సర్వ+ఆశ్రమ చరణ స్థితులకున్‌= అన్ని ఆశ్రమాల పనుల 
దశలకంటె; ఉత్కృష్టుండు= అధికమైన స్టితికలవాడు; అతని తెరువు= అతడి మార్గం; ఊదిన శక్తత కలిగినవారు= 
అవలంబించిన శక్తికలవారు; (శ్రుతి స్మృతి విహిత+ఆచారులు= వేదాలు, ధర్మశాస్త్రాలు బోధించిన ఆచారాలు కలవారు; 
అగుట= కావటం; మేలు= మంచిది. 


తాత్సర్యం: యతి అన్ని ఆ(శ్రమాలవారికంటె మిన్న అయినవాడు. ఆ మార్గం అవలంబించి సమర్హతతో 
నిర్వహింపదలచినవారు వేదాలు, ధర్మశా[స్తాలు చెప్పిన ఆచారాలను పాటించటం మేలు. 


విశేషం: యతిధర్మాలు చాలా క్రిష్టమైనవి. అవి పాటించకపోతే ఆ ఆశ్రమం స్వీకరించటం మంచిది కాదని హెచ్చరిక. 


సీ, ప్రియవాదితయును శాంతియును దాంతియు ననా । లస్యంబు నతుల శీలంబు గలిగి 
నా కిది వలయు దీన సుదుస్తరంబును | ఘోరంబు నైన సంసారజలధి. 
గడతు నేనని భిక్షుకజనంబులకు నెవ్వి । హితము లప్పనులు సంతతము( జేయు 
చడుగులొత్తుచు నిష్ట మడుగుచు నీచత | ననుచరించుచు ధర్మమున నుపార్ణి 


ఆ. తంబులైన యట్టి ద్రవ్యసంచయముల' । దృప్తి సేసి దేహగుప్తి నడపి 
పగలు రేయు నాక పరిచర్య నొనరించి | శూద్రుండిహపరముల సుఖము వడయు. 291 


ప్రతిపదార్థం: ప్రియవాదితయునున్‌= ప్రియంగా పలకటమూ; శాంతియునున్‌= కామ(క్రోధాదులు లేకుండటమూ; దాంతియున్‌= 
ఇంద్రియముల అదుపు కలిగి ఉండటం; అనాలస్యంబున్‌= సోమరితనం లేకుండా ఉండటం; అతుల శీలంబున్‌= సాటిలేని 
మంచి నడవడి; కలిగి; నాకున్‌= నాకు; ఇది= ఈ లక్షణం; వలయున్‌= ఆవశ్యకము; దీనన్‌= దీనిచేత; సుదుస్తరంబును= 
మిక్కిలిగా దాట శక్యం కానిదీ; ఘోరంబున్‌= భయంకరమైనదీ; ఐన= అయినట్టి; సంసారజలధిన్‌= సంసారమనే సముద్రాన్ని; 
నేను; కడతున్‌= దాటుతాను; అని; భిక్షుక జనంబులకున్‌= బిచ్చమెత్తుకొని జీవించే జనులకు; ఎవ్వి= ఏవి; హితములు= 
మేలయినవో; ఆ+పనులు= ఆ కార్యాలు; సంతతమున్‌= ఎల్లప్పుడు; చేయుచున్‌= చేస్తూ; అడుగులు+ఒత్తుచున్‌= మహాత్ముల 
పాదసేవ చేస్తూ; నిష్టన్‌= నిష్టతో; మడుగుచున్‌= శుద్దుడవుతూ; నీచతన్‌= తక్కువతనంతో; అనుచరించుచున్‌= మెలగుతూ; 
అనుసరిస్తూ; ధర్మమునన్‌= ధర్మమార్గంతో; ఉపార్జితంబులు= సంపాదించినవి; ఐన అట్టి [ద్రవ్య సంచయములన్‌= అయిన 
వస్తువుల సముదాయాలతో; తృప్తిచేసి= తృప్తిపడి; దేహగుప్తిన్‌= దేహరక్షణను; నడపి= (ప్రవర్తింపజేసి; పగలు రేయున్‌= ఇది 
పగలు, ఇది రాత్రి; నాక= అనక; పరిచర్యన్‌= సేవను; ఒనరించి= చేసి; శూద్రుండు= నాలుగవ వర్షం వ్యక్తి; ఇహపరములన్‌= 
ఈ లోకంలోనూ, పరలోకంలోనూ; సుఖము= సుఖాన్ని; పడయున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ప్రియమైన మాటా, శాంతీ, ఇంద్రియని[గ్రహమూ, సోమరితనం లేకపోవటం, మంచి శీలమూ కలిగి 
ఉండటం ఆవశ్యకం. ఈ లక్షణం చేత ఈ దాట శక్యంకాని, భయంకరమైన సంసారం దాటుతానన్న భావంతో 
భిక్షుకజనాలకు ఏవి కర్తవ్యాలో అవి నిరంతరం చేస్తూ మహాత్ములకు పాదసేవ చేస్తూ నిష్టతో శుద్దుడై, 
అహంకారంలేనివాడై ధర్మంతో సాధించిన వస్తువులతో దేహపోషణ చేసికొంటూ, పగలనక, రాత్రి అనక పరిచర్య 
చేస్తూ శూద్రుడు ఇహపర సుఖాలను పొందుతాడు. 


438 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అనాలస్యంబు - అలసభావం లేకపోవటం. అలసుడంటే పనుల విషయంలో (శ్రద్ద లేనివాడు, మమకారాన్ని నీచత 
- ఇది అహంకారాన్ని చంపే పద్ధతి, నీచత అంటే తన్ను గురించి గొప్పగా భావించకుండటం. పగలు, రేయు నాక - సర్వ 
కాలాలలో అవసరాన్నిబట్టి, ఆయా పనులకు సిద్దంగా ఉండాలని తాత్పర్యం. 


క. దానోపవాసముల స । న్మానితగతి లేదు శూద్రునకు యతి దెస స 
మ్మాననమున( దత్పూజా । ధీనరతిం గాని యెన్ని తెరువుల( జూడన్‌. 292 


ప్రతిపదార్థం: శూద్రునకున్‌= శూద్రుడికి; ఎన్ని తెరువులన్‌= ఎన్ని మార్గాలతో; చూడన్‌= చూచినా; యతిదెసన్‌= యతిపట్ట; 
సమ్మాననమునన్‌= మన్ననతోనూ; తత్‌+పూజా+అధీనరతిన్‌= అతడిని పూజించటానికి వశమవటంలోని టప్రీతితోను; కాని= 
కాక; దాన+ఉపవాసములన్‌= దానమూ, ఉపవాసమూ అనే వాటితో; సత్‌+మానిత గతి= చక్కని మన్నింపబడిన గతి; లేదు. 


తాత్పర్యం: శూద్రుడికి యతిపట్ల గౌరవమూ, అతడి పూజకు వశమైన (పీతి అనే వాటితోనే కానీ ఎన్నివిధాలుగా 
చూచినా దానమూ, ఉపవాసమూ అనే వాటితో మంచి మన్నన పొందే అవకాశం లేదు. 


విశేషం: యతికి సమ్మానమూ, పూజ అంటే పరమార్థానికి, పరమాత్మకూ సేవ చేయటం అని భావం. 


తే. తెరువు దప్పి తూంగాడుచు నరుగుదెంచు | యతి గనుంగొని మనమున నడరు పొడమ 
నెదురుకొని డప్పి తీర్చి సమ్మదముసే(త । శూద్రునకు ధర్మవిధి యని శ్రుతులు చెప్పు. 293 


ప్రతిపదార్థం: తెరువున్‌= దారిని; తప్పి; తూంగాడుచున్‌= అలసతతో తూగిపోతూ; అరుగుదెంచు యతిన్‌= వచ్చే సన్యాసిని; 
కనుంగొని= చూచి; మనమునన్‌= హృదయంలో; అడరు= తొందర; పొడమన్‌= కలుగగా; ఎదురుకొని= ఎదురువెళ్ళి; డప్పి తీర్చి= 
దాహంతీర్చి; సమ్మదము చేంత= ఆనందం కలిగించటం; శూద్రునకున్‌= శూద్రుడికి; ధర్మవిధి= ధర్మంతో కూడిన కర్తవ్యం; అని; 
(శుతులు= వేదాలు; చెప్పున్‌= చెపుతున్నాయి. 


తాత్సర్యం: దారితప్పి అలసతతో తూగిపోతూ వస్తున్న అతడిని చూచి హృదయంలో తొందర పుట్టగా ఎదురేగి, 
అతడి (శ్రమను పోగొట్టి సంతోషపెట్టటం శూద్రునకు ధర్మపు కర్తవ్యం అని వేదాలు చెపుతున్నాయి. 


విశేషం: అడరు పొడమన్‌ - ఆలస్యంచేస్తే ఏమై పోతాడో అనే భీతితో కూడిన తొందరతో ఆదరించాలి అని భావం. డప్పి 
- దాహం, (శ్రమ; తెరువు తప్పాడు కనుక దేహ(శ్రమ, మనశ్లేశం రెండూ ఉంటాయి. ఆదరణవలన అమితానందం కలుగు 
తుంది. 


చ. యతి రుజ( బొందినం దొంగ । నౌషధ కృత్యము. బథ్యమై సమం 

చితమగు నట్టి భోజనము సేర్దుటయున్‌ మలమూత్రముల్‌ జుగు 

ప్ఫెతములు గాని భంగిగల చిత్తముతో జలకార్య మోపి వ 

ర్లితముగ జేంతయుం గల చరిత్రము శూద్రున కిచ్చు సద్గతిన్‌. 294 
ప్రతిపదార్థం: యతి= సన్న్యాసి; రుజన్‌= జబ్బును; పొందినన్‌= పొందితే; తొజంగన్‌= పోవటానికి; బౌషధ కృత్యమున్‌= 
మందు ఇవ్వటమూ; పథ్యము+ఐ= దేహానికి హితం చేసేదై; సమంచితము= మంచిదీ; అగు+అట్టి భోజనము= అయినట్టి 
ఆహారము; చేర్చుటయున్‌= అందివ్వటమూ; మలమూ(త్రముల్‌= మలము, మూత్రము; జుగుప్పితములు= ఏవగింపు కలిగించేవి; 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 439 


కాని భంగికల చిత్తముతోన్‌= కాని తీరు అయిన హృదయంతో; జలకార్యము= నీటిపని (శుద్దిచేయటం); ఓపి= సహించి; 
వర్లితముగన్‌= జనాలు కొనియాడే విధంగా; చేంతయున్‌= చేయటమూ; కలచరిత్రము= కలనడవడి; శూద్రునకున్‌= శూద్రుడికి; 
సద్గతిన్‌= మంచిగతిని; ఇచ్చున్‌= కలిగిస్తుంది. 
తాత్సర్యం: యతికి జబ్బుచేస్తే మందు ఇవ్వటం, హితమైన మంచి భోజనం పెట్టటం; మలమూత్రాలను ఏవగించు 
కొనకుండా ఎత్తిపారవైచినీటితో శుద్దిచేయటం జనాలు కొనియాడే విధంగా చేయగల నడవడి శూద్రుడికి సద్గతిని 
సమకూరుస్తుంది. 
విశేషం: “చిత్తముతో, ఓపి, వర్లితములుగా' అనే పదాలు సేవలోని (త్రికరణశుద్దిని అభివ్యక్తం చేస్తున్నాయి. కేవలం మెప్పుకొరకు 
చేయరాదనే హెచ్చరికను కూడా ప్రతీయమానం చేస్తున్నాయి. 

సర్వ సంగపరిత్యాగం చేసిన యతికి అవశదశలో సేవకు మరొక దిక్కు ఉండదు కనుక దీనిని ఇంత నొక్కి 


చెప్పుతున్నారు. నరసేవ నారాయణసేవగా భారతీయ బుషులు భావించారనటానికి ఇది నిదర్శనం. 


క. ఏ విధమున నోపిన యతి | భావము దుఃఖంబు వాపుపని సాదర చే 

తోవృత్తి( బూని చేయం । గావలయును శూద్రుండది సుగతి నొందించున్‌. 295 
ప్రతిపదార్థం: శూద్రుండు= శూద్రుడు; ఏ విధమునన్‌= ఏ విధంగా; ఓపినన్‌= శక్తి ఉంటే (ఆ విధంగా); యతి భావము 
దుఃఖంబు= యతి యొక్క హృదయంలోని దుఃఖాన్ని; పాపు పని= పోగొట్టే పనిని; సాదరచేతస్‌+వృత్తిన్‌= ఆదరంతో కూడిన 
మనస్సు (ప్రవర్తనతో; పూని= యత్నపడి; చేయన్‌+కాన్‌+వలయును= చేయాలి; అది= అట్లా చేయటం; సుగతిన్‌= మంచిగతిని; 
ఒందించున్‌= పొందిస్తుంది. 
తాత్పర్యం: శూద్రుడు శక్తి ఉన్న విధంగా యతి హృదయంలోని దుఃఖాన్ని పోగొట్టే పనిని ఆదరంగల బుద్దితో 
చేయాలి. అది సుగతిని కలిగిస్తుంది. 


సర్వవర్ల సామాన్యధర్మ నిరూపణ ప్రకారము (సం.13-152-1 (కుంభ)) 


వ. అని చెప్పి సర్వజాతి సామాన్యంబులగు ధర్మంబు లెలింగించు నాదరంబున నమ్మునివరుం డిట్లనియె. 296 


ప్రతిపదార్థం: అని; చెప్పి= తెలియజేసి; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు (పరాశరుడు); సర్వజాతి సామాన్యంబులు= 
అన్ని జాతులకు సమానంగా ఉండేవి; అగు ధర్మంబులు= అయిన ధర్మాలు; ఎజింగించు+ఆదరంబునన్‌= తెలిపే కుతూహలంతో; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌ = పలికాడు. 


తాత్సర్యం: ఇట్టా చెప్పి, అన్ని జాతులవారికి సమానంగా ఉండే ధర్మాలు చెప్పాలనే వేడుకతో ఆ మునిశ్రేష్టుడు 
పరాశరు డిట్లా చెప్పాడు. 


సీ. పరధనంబుల కాసపడక యొడ్లను । దనయట్ల కాంజూచుచు నఖిల వస్తు 
వులు దోంచు నడంగు వీచుల చందమున మెటుం । గులభంగి నని కనుంగొనుచు నెందు 


440 శ్రీమదాంధ్ర మహాభారతము 


నాసక్తిలేక భూతాలిపై దయ కల్లి । నడచుట హితము తోనడచు. జేసి 
నది మేల చేయుట చదురు కీ డవశత. । దొడర బ్రాయశ్చిత్త దోహలమున 


తే. వేగ తొలగించు టొప్పెడు వెరవ యెమ్ము । లేని జంతువు( జంపి త్రిస్నానములను 
ద్వాదశ ప్రాణసంయమ నాదరమున । నొక్క యుపవాసమున( బాపయుక్తి వాయు. 297 


ప్రతిపదార్థం: పరధనములకున్‌= ఇతరుల సొమ్ములకు; ఆసపడక= ఆశపొందక; ఒడ్డను= ఇతరులను; తనఅట్టు+అ+కాన్‌= 
తనవలెనే; చూచుచున్‌= భావిస్తూ; అఖిలవస్తువులున్‌= సమస్తమైన వస్తువులూ; తోయ అడంగు వీచుల చందమునన్‌= పైకి 
కనిపిస్తూ అడగిపోయే తరంగాల విధంగా; మెజుంగులభంగిన్‌= మెరుపులలాగా; అని కనుంగొనుచున్‌= పరికిస్తూ; ఎందున్‌= 
దేనిమీదా; ఆసక్తి= తగులుపాటు; లేక; భూత+ఆలిపైన్‌= ప్రాణుల సముదాయంమీద; దయ కల్లి= దయపెట్టుకొని; నడచుట= 
(ప్రవర్తించటం; హితము= మేలు; తోన్‌= తనతోపాటు; నడచున్‌= వస్తుంది; చేసిన+అది= చేసే పని; మేలు+అ= ఇతరులకు 
శుభమైనదే; చేయుట= చేయటం; చదురు= సరియైనది; అవశతన్‌= తన వశం తప్పటంవలన; కీడు= తప్పు పని; తొడరన్‌= 
కలిగితే; ప్రాయళ్సిత్త దోహలమునన్‌= ప్రాయశ్చిత్తం మీది ఉత్సాహంతో; వేగ= వెనువెంటనే; తొలంగించుట= పోగొట్టుకొనటం; 
ఒప్పెడు వెరవు+అ= ఒప్పునట్టి కార్యము; ఎమ్ములేని జంతువున్‌= ఎముకలేని జంతువును; చంపి= చంపిన కారణంగా; 
త్రిస్నానములను= మూడు స్నానాలచేత; ద్వాదశ ప్రాణ సంయమన+ఆదరమునన్‌= పండ్రెండు మార్లు ప్రాణాయామం చేసే 
ఆదరంచేత; ఒక్క _ఉపవాసమునన్‌= ఒక రోజు భోజనం మానివేయటంచేత; పాపయుక్తి= పాపపు తగులును; పాయున్‌= 
తొలగించుకొంటాడు. 


తాత్సర్యం: ఇతరుల సొమ్ముల కాసపడరాదు. ఇతరులను తనతో సమానంగా భావించాలి. కనపడే వస్తువులన్నీ 
వచ్చిపోయే తరంగాలవంటివి - అని భావించి వాటిపై మమకారం వదలాలి. ప్రాణులన్నిటిమీదా దయకలిగి 
ఉండాలి. చేసిన మేలే మనతో వస్తుంది. చేసే పని ఇతరులకు మేలైన దైతేనే చేయాలి. పొరపాటున చెడుపని 
చేస్తే వెనువెంటనే ప్రాయళ్ళిత్తం చేసికొని తొలగించుకొనాలి. ఎముకలులేని జంతువును చంపితే మూడుస్నానాలూ, 
పం(డైెండు ప్రాణాయామాలూ, ఒక ఉపవాసమూ చేస్తే ఆ పాపం పోతుంది. 


విశేషం: తరంగం, మెరుపు క్షణంలో పుట్టి క్షణంలో నశిస్తాయి. సృష్టిలో సర్వవుస్తువులూ అటువంటివే. కాబట్టి అనిత్యాలైన 
వాటిమీద ఆసక్తి తొలగించుకొని నిత్యమైన పరతత్త్యంమీద దృష్టి నిలపాలనే ఉపదేశం ఇక్కడ తోస్తుంది. 


కీడు అవశతన్‌ తొడరన్‌ - దీనివలన బుద్దిపూర్వకంగా చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని చెప్పినట్లయింది. స్నానం 
బాహ్యశుద్దినీ, ప్రాణాయామాలు నాడీమండలశుద్దినీ, ఉపవాసం - అంతళ్ళుద్దినీ కలిగిస్తాయని భావం. 


ఆ. అస్థి కలిగి హీనమగుజంతు వైన( ద । ద్ద్విగుణవృత్తి వలయు. బ్రగుణజంతు 
వునకు నలుమడించుకొనునది నరమాత్ర । హింస యష్టగుణ కృతీహ( బాయు. 298 


ప్రతిపదార్థం: అస్థి= ఎముక; కలిగి= ఉండి; హీనము= తక్కువది; అగు జంతువు= అయిన జంతువు; ఐనన్‌= అయితే; 
తత్‌+ద్విగుణవృత్తి= దానికి రెట్టింపు పని; వలయున్‌= కావాలి; (ప్రగుణజంతువునకున్‌= ఇంకా ఎక్కువ గుణంగల జంతువు 
విషయంలో; నలుమడించుకొనునది= నాలుగు రెట్లు చేసికొనాలి; నరమా(త్రహింస= సాధారణ మానవుడి హింస; అష్టగుణ 
కృతి+-ఈహన్‌= ఎనిమిదిరెట్ట ప్రాయశ్సిత్తపు పని యందలి కోరికతో; పాయున్‌= పోతుంది. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 441 


తాత్సర్యం: ఎముక ఉండిన తక్కువ జాతి జంతువును చంపితే ప్రాయశ్సిత్తం రెండు రెట్లు చేసికొనాలి. పెద్ద 
జంతువైతే నాలుగు రెట్లు, మానవమాత్రుడిని హింసిస్తే ఎనిమిది రెట్లు ప్రాయశ్సిత్తంతో ఆ పాపం పోతుంది. 


విశేషం: ఎముకలేని జంతువు విషయం మొదటి పద్యంలో చెప్పారు. ఎముక ఉన్న జంతువును చంపితే దానికి ప్రాయశ్చిత్తం 
రెండు స్నానాలు, 24 (ప్రాణాయామాలు, రెండు ఉపవాసాలు. 


పెద్ద జంతువైతే నాలుగు స్నానాలు, నలభై ఎనిమిది ప్రాణాయామాలు, నాలుగు ఉపవాసాలు; మానవహింసచేస్తే 
ఎనిమిది స్నానాలు, తొంభై ఆరు ప్రాణాయామాలు, ఎనిమిది ఉపవాసాలు (ప్రాయళ్ళిత్తం. 


అయితే ఇవన్నీ పొరపాటున జరిగిన పాపానికి మాత్రమే. బుద్దిపూర్వకమైన హింసకు మహానరకయాతన 
అనుభవించవలసినదే. 


క, హీననరునట్ల గుజ్జిము । నేనుంగును మనుష్యవధ మనేకాబ్దికభి 
క్షానిరతి ప్రభృతి సుక । ర్మానుష్టానముల( గాని యటుగ దలంతులన్‌. 299 


ప్రతిపదార్థం: గుజ్జమును= గుర్రమూ; ఏనుంగును= ఏనుగునూ; హీననరు+అట్టు+అ= సాధారణ మానవుడివలెనే; మనుష్య 
వధము= గొప్ప మనుష్యుడిని చంపటం, అనేక+అబ్దిక భిక్షా నిరతి ప్రభృతి సుకర్మ+అనుష్టానములన్‌= పెక్కు ఏండ్లకు 
సంబంధించిన, బిచ్చమెత్తుకొనుట మొదలైన మంచి పనులను చేయటంవలన; కాని; అలంతులన్‌= తక్కువ వాటిచేత; 
అటుగదు= నళించదు. 


తాత్పర్యం: గు(ర్రాన్నీ ఏనుగునూ చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం సాధారణ జనుడిని చంపిన దానికి వలెనే 
చేసికొనాలి. విశిష్టులైన మనుజులను చంపితే కలిగే పాపం ఎన్నో ఏండ్లు బిచ్చమెత్తటం మొదలైన సత్కర్మాలవలననే 
కానీ తక్కువ రకపు ప్రాయశ్సిత్తాలతో పోదు. 


విశేషం: ఆబ్దిక - అబ్బ సంబంధమైన, ఏండ్లకు సంబంధించిన అని భావం. బిచ్చమెత్తుకొని దేహాన్ని పోషించుకొనటం ఒక విధమైన 
ప్రాయశ్చిత్తం. బిచ్చమెత్తుకొనటమంటే మానాభిమానాలను సర్వదా సర్వధా వదలివేసికొనటమన్నమాట. అది మనిషి హృదయంలో 
గొప్ప సంస్కారాన్ని సమకూరుస్తుంది. 
తే. కల్లు ద్రావుట గురుతల్పగమన మధిక । పాతకము లివి ప్రాణముల్‌ వాయంబెట్టి 

చేయు ప్రతికారములఈ గాని చెడవు గోధ । రాద్యధిక దానములనైన నటుగ వండ్రు. 300 
ప్రతిపదార్థం: కల్లు= మద్యము; (త్రావుట= (త్రాగటము; గురుతల్ప గమనము= గురువు భార్యను పొందటం; అధిక 
పాతకములు= మిక్కిలి దొడ్డ పాపాలు; ఇవి; ప్రాణముల్‌= ప్రాణాలను, పాయన్‌+పెట్టి= పోవటానికైనా సిద్ధంచేసి; చేయు 
ప్రతికారములన్‌= చేసే [ప్రాయళ్ళిత్తాలతో; కాని; చెడవు= నళింపవు; గో ధరా+ఆది+అధిక దానములన్‌+ఐనన్‌= గోవులను, 
భూమిని, ఇంకా గొప్ప వస్తువులను మొదలైన వాటిని దానంచేయటంవలన కూడా; అజుగవు= నళింపవు; అం|(డ్రు= అంటారు. 


తాత్సర్యం: మద్యపానమూ, గురుభార్యను కలియటం అనేవి మహాఘోరపాపాలు. (ప్రాణాలైనా బలిపెట్టి చేసే 
(ప్రాయళ్ళిత్తాలతోగానీ అవి నశింపవు. గోదాన భూదానాదులతో కూడా అవి నశింపవంటారు. 


442 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మద్యపానంవలన మనిషిలో యుక్తాయుక్తవివేకజ్ఞానం అంతరిస్తుంది. దానివలన అతడు ఎంత పాడుపనిచేయటానికైనా 
సంకోచించడు. గురుపత్ని తల్లికంటె మన్నింపదగినది. ఆమెతో రమించటమంటే తల్లి భావనయే హృదయంనుండి 
తొలగించివేయటం. కనుక ఇవి మహాపాతకాలు. ప్రాయశ్శిత్తవిధిలో ప్రాణాలు పోయే స్థితి ఉన్నా సంకోచపడక చేసికొంటేనే 
ఈ పాపాలు పోతాయి. ఆ ప్రయత్నం లేకపోతే మానవత్వమే లేనివాడని భావం. 


క. ఇవి యెలి(గి యెపుడు పరలో । కవిభీతి మనంబునందు. గల్లి సకలభూ 
తవిషయదయ నూనిన య । ట్టి వాండు కీడెల్లం బోనడిచి మేలొందున్‌. 301 


ప్రతిపదార్థం: ఇవి= ఈ విషయాలు; ఎజింగి= తెలిసికొని; ఎపుడున్‌= సర్వకాలాలలో; పరలోక విభీతి= పరలోక సంబంధమైన 
పెనుభయం; మనంబునందున్‌= హృదయంలో; కల్గి= ఉంచుకొని; సకల భూత విషయ దయన్‌= అన్ని ప్రాణుల యెడలను 
దయను; ఊనిన అట్టివాండు= గట్టిగా పదిలపరచుకొన్నవాడు; కీడు+ఎల్లన్‌= పాపమంతటినీ; పోన్‌= పోవునట్లు; అడిచి= 
అణగగొట్టి; మేలు= శుభాన్ని; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఈ విషయాలు తెలిసికొని, హృదయంలో పరలోక సంబంధమైన భయాన్ని నిలుపుకొని, ఎల్లవేళలా 
అన్ని ప్రాణుల యెడల దయ కలిగి ఉండేవాడు పాపాల నన్నింటినీ పోగొట్టుకొని శుభం పొందుతాడు. 


విశేషం: పరలోకం ప్రత్యక్షం కాదు కనుక చాలామందికి అది లేదని వెర్రి భావన. కాని కొంచెం ఆలోచిస్తే ఇందులోని భ్రమ 
తొలగి పోతుంది. భవిష్యత్తు అంతా అ(ప్రత్యక్షమే కదా! కాని దానికొరకు లక్షలు, కోట్టు సంపాదిస్తాడు మానవుడు. అట్లాగే 
ప్రత్యక్షం కాకపోయినా పుణ్యఫలాలను, పాపఫలాలను అనుభవించవలసిన పరలోకం ఉందని నమ్మినవాడు. 'వ' భీతితో 
ఉంటాడు. ఇది విశేషభయం. ఎందుకంటే ఫలితం (ప్రతీకారం లేనిదై ఉంటుంది. కనుక ముందే జాగ్రత్త పడాలి అని “వి” అనే 
ఉపసర్గ ఉపదేశిస్తుంది. 

“సకల భూత......” పాపాలన్నీ స్వార్థం కారణంగా ఏర్పడతాయి. భూతదయ స్వార్థాన్ని రూపుమాపుతుంది. కనుక 


అది పాపాలు చేయకుండా ఉండటానికి గొప్ప సాధనం. 


“ఎపుడు” - జీవితకాలమంతా పుణ్యం చేసినా ఒక్క క్షణంలో చేసిన పాపం కుండెడు పాలలో చిన్న విషపు బొట్టువలె 
సర్వనాశనం చేస్తుంది. కనుక “చిన్న పాపమే కదా! క్షణకాలమే కదా! అనే ఊరట పాపం విషయంలో పనికిరాదని హెచ్చరిక. 
క. ఈ నెటి( గైకొని శూద్రుం । డైనను గ్రమవృత్తి నవ్యయంబగు పదముం 

గానం బడయుట గల్గును । వానికి నియమముల త్రోవ వలవక యునికిన్‌. 302 
ప్రతిపదార్థం: వానికిన్‌= అతడికి; నియమముల త్రోవ= నియమాల మార్గం; వలవక ఉనికిన్‌= ఏర్పడని కారణంగా; ఈ 
నెటిన్‌= ఈ ధర్మసూక్ష్మాన్ని; కైకొని= చేపట్టి; శూద్రుండు+ఐనన్‌= శూద్రుడైనా; (క్రమవృత్తిన్‌= (క్రమ(ప్రవర్తనతో; అవ్యయంబు= 
నాశనము కానిది; అగు= అయిన; పదమున్‌= స్థానాన్ని; కానన్‌+పడయుట= పొందగలుగుట; కల్లును= కలుగుతుంది. 
తాత్సర్యం: శూద్రుడికి అతి కఠోరమైన నియమనిష్టలు విధించని కారణంగా ఈ చెప్పిన ధర్మసూక్ష్మాన్ని అతడు 
ఆచరించి, (క్రమపద్దతిలో శాశ్వతమైన పదాన్ని పొందే అవకాశం ఉంది. 


a 


విశేషం: పూర్వం చెప్పిన ధర్మాలను జా(గ్రత్తగా పాటించిన శూద్రుడు క్రమంగా పై వర్ణాలలో పుట్టి తుదకు పరమపదాన్ని 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 443 


పొందగలుగుతాడని పద్యభావం. అంటే పై వర్గాలవారు ఎంతో ప్రయాసతో అధిక నియమనిష్టలతో పొందే మహాప్రయోజనాన్ని 
శూద్రుడు ఈ ఆచార్యనిష్టచేత పొందగలుగుతాడని అభిప్రాయం. 


వ. అని నిర్దేశించి యరిష్టంబు లెటి(గింప ననుకంప పుట్టుటయు. 303 


ప్రతిపదార్థం: అని= ఇట్టని; నిర్దేశించి= చక్కగా తెలియజేసి; అరిష్టంబులు= కీడులు; ఎటింగింపన్‌= తెలుపటానికి; 
అనుకంప= దయ; పుట్టుటయున్‌= కలుగగా. 


తాత్పర్యం: ఇట్టా చెప్పి, ఆ పరాశరుడు కీడులను గూర్చి చెప్పాలని దయపుట్టి (ఇట్లా చెప్పాడు) 
విశేషం: అరిష్టాలంటే ఇక్కడ రాబోయే అశుభాలను సూచించే శకునాలవంటివి. 


సీ, పురుషు హిరణ్మయు నరు(డెవ్వ( డుత్తర | మున గాంచు దక్షిణముఖత నుండ 
నతనికి వర్షత్రయమున మృత్యువు వచ్చు; । రవి మండలంబు నిష్ప్రభము గాంగం 
గనిన రెండే(డుల(; గౌముది( దననీడ(। దూంటు చూచిన నొక్క యేట; నది వి 
మౌళియై యున్న షణ్మాసమాత్రంబున(; । గర్హముల్‌ గరముల గదియ మూసి 


ఆ. కొనిన యపుడు మంత వినకున్న నెలనాళ్ళం; 1 గర్హములును నాసికయును బట్టు 
కదల వికృత వర్ణకత పండ్ల గన్నుల । గలుగ నాడ మరణ మొలయునండ్రు. 304 


ప్రతిపదార్థం: నరుండు= మనిషి ఎవ్వండు= ఎవడు; హిరణ్మయున్‌= బంగారం రూపంగల; పురుషున్‌= పురుషుని; 
దక్షిణముఖతన్‌= దక్షిణమువైపు మొగం ఉంచినవాడై; ఉండన్‌= ఉండగా; ఉత్తరమునన్‌= ఉత్తరదిక్కున; కాంచున్‌= చూస్తాడో; 
అతనికిన్‌= అట్టి మనిషికి; వర్షత్రయమునన్‌= మూడేండ్లలో; మృత్యువు= చావు; వచ్చున్‌= వస్తుంది; రవిమండలంబు= 
సూర్యబింబం; నిప్రభము కాంగన్‌= వన్నెలేనిదై యుండగా; కనినన్‌= చూస్తే; రేండేండులన్‌= రెండు సంవత్సరాలలో( మృత్యువు 
వస్తుంది); కౌముదిన్‌= వెన్నెలలో; తననీడన్‌= తన నీడలో; తూంటు= రంధ్రాన్ని; చూచినన్‌= చూస్తే; ఒక్క+ఏ(టన్‌= ఒక్క 
సంవత్సర కాలంలో (మృత్యువు వస్తుంది); అది= తననీడ; విమౌళి+ఐ ఉన్నన్‌= తలలేనిదై ఉంటే; షట్‌+మాస మాత్రంబునన్‌= 
ఆరు నెలల కాలంలోనే (మృత్యువు వస్తుంది); కర్లముల్‌= చెవులు; కరములన్‌= చేతులతో; కదియన్‌= బిగించినట్టు; 
మూసికొనిన+అపుడు= మూసుకొన్నప్పుడు; మో(త= ఒక విధమైన నాదం; వినక+ఉన్నన్‌= వినకుంటే; నెలనాళ్ళన్‌= 
నెలరోజులలో (మృత్యువు వస్తుంది); కర్లములును= చెవులునూ; నాసికయును= ముక్కున్నూ; పట్టు= బిగింపు, కదలన్‌= 
కదిలితే; పండ్లన్‌= దంతాలలో; కన్నులన్‌= కన్నులలో; వికృత వర్లకత= వికారపు రంగు కలగటం; కలుగన్‌= ఏర్పడితే; నాం 
డు+అ= ఆ రోజుననే; మరణము= చావు; ఒలయును= కలుగును; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: నరుడు హిరణ్మయపురుషుడు దక్షిణంవైపు మొగం పెట్టి ఉత్తరందిక్కున ఉండటం చూస్తే మూడేండ్లలో 
మరణిస్తాడు. సూర్యబింబం కాంతి తప్పి ఉండటం చూస్తే రెండేళ్ళలో మృతి పొందుతాడు. వెన్నెలలో తన నీడలో 
రంధ్రాన్ని చూస్తే ఒక సంవత్సరకాలంలో ఆయువు తీరినవాడవుతాడు. తననీడ తలలేనిదై కనపడితే ఆరు నెలలలో 
వెళ్ళిపోతాడు. చెవులను చేతులతో గట్టిగా మూసుకొన్నప్పుడు నాదం వినకపోతే నెలనాళ్ళలో చావు పొందుతాడు. 
చెవులు, ముక్కు పట్టు సడలి, పండ్లలో, కన్నులలో వికారపు వర్లం కానవస్తే ఆ రోజే మరణిస్తాడు అంటారు. 


444 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: హిరణ్మయపురుషుడంటే సూర్యబింబంలో ఉండే శ్రీమన్నారాయణుడు. సూర్యుడు ఉత్తరాన ఉదయించటం 
అనర్ధదాయకం కదా! 


వ. అట్లు వర్తిల్లు నరిష్టంబులం దెయ్యవి దోంచినం గలంకం బొరయని యంతరంగంబుతోడ. దృష్టాకలితంబైన 
సంసారంబునందలి వ్యాసంగంబు వదలి హృదయం బేకాగ్రంబు గావించి మునీంద్ర నిర్దిష్ట నిర్మలధ్యాన కర్మం 
బులం దగిలి యుండె నేనిం గాలాంతకప్రసాదంబు పడయుం దెలివికొటంతం గాలగోచరత్వంబు నొంది వైశ్య 
రాజన్య విప్రకులంబులం దత్తద్విధ సంపతృ్సమృద్ధంబులు( బ్రబుద్ధంబులు నగు వంశంబులం గ్రమంబున జనించి. 


305 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; వర్తిల్లు+అరిష్టంబులందున్‌= (ప్రవర్తించే అరిష్టాలలో; ఏని+అవి= ఏవి; తోంచినన్‌= కన 
పడినా; కలంకన్‌= కలత; పొరయని అంతరంగంబుతోడన్‌= పొందని హృదయంతో; తృష్టాకలితంబు= ఆశలతో కూడినది; 
ఐన= అయినట్టి; సంసారంబునందలి వ్యాసంగంబు= సంసారంలోని తగులాన్ని; వదలి= విడిచి; హృదయంబు= మనస్సును; 
ఏక+అ(గ్రంబు= చెదరని దానిని; కావించి= చేసి; ముని+ఇం[ద్ర నిర్దిష్ట నిర్మల ధ్యాస కర్మంబులన్‌= మునిశ్రేష్టులు తెలియజెప్పిన 
మచ్చలేని ధ్యానపు కార్యములలో; తగిలి ఉండెన్‌+ఏనిన్‌= ఆసక్తుడై ఉంటే; కాల+అంతక (ప్రసాదంబు= కాలాన్ని అంతంచేసే 
దైవంయొక్క అనుగ్రహాన్ని; పడయున్‌= పొందుతాడు; తెలివి కొటంతన్‌= తెలివితక్కువచేత; కాల గోచరత్వంబున్‌= కాలుడికి 
కనపడటం (మరణించటం); ఒంది= పొంది; వైశ్య, రాజన్య విప్రకులంబులన్‌= కోమటుల, క్షత్రియుల, విప్రుల కులాలలో; 
తత్‌+తత్‌+విధ సంపత్‌+ సమృద్దంబులున్‌= ఆయా విధాల సంపదలతో నిండుతనం కలవీ; ప్రబుద్దంబులున్‌= జ్ఞానసంపద 
కలవీ; అగు వంశంబులన్‌= అయిన వంశాలలో; [క్రమంబునన్‌= వరుసగా; జనించి= పుట్టి. 


తాత్సర్యం: ఆ విధంగా ఉండే అరిష్టాలలో ఏవి తోచినా మనుజుడు కలత పొందని హృదయంతో ఆశల దాహం 
కలదైన సంసారంమీది లంపటాన్ని వదలివైచి మనస్సును కుదుటపరచుకొని మునివర్యులు చెప్పిన నిర్మలధ్యాన 
కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటే కాలరూప పరమాత్ముడి అనుగ్రహం పొందుతాడు. ఒకవేళ దానికి వలసిన తెలివి 
చాలకపోతే మరణించి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాలలో ఆయా విధాల సంపదల నిండుతనమూ, జ్ఞానసంపదా 
కల వంశాలలో (క్రమంగా పుట్టి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: అంతకాలంలో చేసిన ధ్యానఫలంగా ఉత్తమవంశాలలో ఉన్నత సంపదలు కలచోట జన్మిస్తాడు. “శుచీనాం శ్రీమతాం 
గేహే యోగ భ్రష్టోం భిజాయతే” అనే భగద్వాక్యాన్ని ఇక్కడ సమన్వయం చేసికొనాలి. 


క. అయ్యె కర్మంబుల దెస । నెయ్యం బెసలారC గలిగి నియమ నిరూఢుం 
డియ్యన యన సుకృతంబుల । నయ్యెడు సౌఖ్యంబు నిహమునందు( బరమునన్‌. 306 


ప్రతిపదార్థం: ఈ+అన= ఈతడు; ఆ+ఆ+కర్మంబుల దెసన్‌= ఆయా పనులయెడ; నెయ్యంబు= (ప్రేమ; ఎసలారన్‌= 
అతిశయించగా; కలిగి= ఏర్పడి; నియమ నిరూఢుండు= నియమములతో చెక్కు చెదరనివాడు; అనన్‌= అనునట్టుగా; 
సుకృతంబులన్‌= పుణ్యములతో; అయ్యెడు సౌఖ్యంబున్‌= అయ్యే సుఖాన్ని; ఇహమునందున్‌= ఈ జన్మలోను; పరమునన్‌= 
పరంలోను. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 445 


తాత్సర్యం: ఆయా కార్యవిశేషాలలో (ప్రేమ అతిశయించగా ఏర్పడి అతడు నియమాలయందు దృఢమైన ఆదరం 
కలవాడన్న ప్రతిష్ట పొంది, పుణ్యకార్యాలవలన ఏర్పడే సుఖాన్ని ఇహపరలోకాలలో (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అనుభవించుచు గమనంబు నాగమనము । నాచరించుచు బ్రహ్మసభాంతమైన 

పుణ్యలోక నికాయంబు బొంది యెల్ల । నెటలి(గి యూహించి యిట్లని యెడ దలంచు. 307 
ప్రతిపదార్థం: అనుభవించుచున్‌= అనుభవిస్తూ; గమనంబున్‌= పోవటమూ; ఆగమనమున్‌= రావటము; ఆచరించుచున్‌= 
చేస్తూ; (బ్రహ్మసభా+అంతము= (బ్రహ్మయొక్క సభ తుదిగా; ఐన= అయిన; పుణ్యలోక నికాయంబున్‌= పుణ్యలోకాల 


సముదాయాన్ని; పొంది= చేరుకొని; ఎల్లన్‌= అంతటినీ; ఎటింగి= తెలిసికొని; ఊహించి= భావించి; ఇట్టు+అని= ఈ విధంగా; 
ఎడన్‌= హృదయంలో; తలంచున్‌= భావిస్తాడు. 


తాత్పర్యం: (ఇహపరసుఖాలను) అనుభవిస్తూ బ్రహ్మసభ చివరగా ఉన్న పుణ్యలోకాల కన్నింటికీ రాకపోకలు 
గావిస్తూ నిండైన జ్ఞానం పొంది తన భావనతో ఈ విధంగా హృదయంలో తలపోస్తాడు. 
క. “ఇవి యెల్ల నశాశ్వతములు | భవమరణాకలితములును; బటుసంసారో 

ద్ధవదుఃఖయుక్తములు; సుఖ | లవయుతములు వీని యందు లౌల్యంబేలా?” 308 
ప్రతిపదార్థం: ఇవి= ఈ లోకాలు; ఎల్లన్‌= అన్నీ; అశాశ్యతములు= నిత్యములు కానివి; భవ మరణ+ఆకలితములును= 
పుట్టుక; చావులతో కూడినవి; పటు సంసార+ఉద్భవ దుఃఖ యుక్తములు= గట్టిదైన అజ్ఞానంవలన పుట్టిన దుఃఖంతో కూడినవి; 
సుఖ లవ యుతములు= సుఖంయొక్క లేశంతో కూడినవి; వీనియందున్‌= ఇట్టి వీటిమీద; లౌల్యంబు= ఆశ; ఏలా?= 
ఎందుకు? 
తాత్సర్యం: “ఇవన్నీ ఎప్పటికైనా నశించేవి. పుట్టుక చావు అనే వాటితో కూడినవి. గట్టిదైన అజ్ఞానంతో ఏర్పడే దుః 
ఖాన్ని అంటిపెట్టుకొని ఉండేవి. కొంచెపాటి సుఖం మాత్రం కలవి. వీటిమీద మమకారం ఎందుకు?” 


విశేషం: ఇక్కడ నాలుగు దోషాలను పేర్కొన్నారు. 1. అనిత్యత; 2.చావుపుట్టుకలుండటం; 3.దుఃఖ బహుళత; 4. 
సుఖస్వల్పత్వం. వివేకం కలవాడు ఈ దోషాలలో ఏ ఒక్కటి ఉన్నా అపేక్షించడు. అన్నీ కలిసి ఉంటే ఇక చెప్పనేల? 


“ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో౭_ర్హున” అని భగవద్యాక్యం. 'అర్జునా! బ్రహ్మలోకం వరకు సర్వలోకాలు మరల 
తిరిగి రావలసినవే' దీనిని ఇక్కడ అనుసంధించికొనాలి. వివేకధనుడు అపేక్షించేది పునరావృత్తిరహిత శాశ్వత ఆనందైకధామం. 
వ. అనితలంచి యపునర్థవకారియు ననధికంబును నచలంబును నగు ధర్మంబు కోరుచుండు నకృతకర్మఫలంబు 

నొందను గృతకర్మ ఫలంబు తొఅంగను నెవ్వరికి వశంబు కామి ధ్రువం బగుటం జేసి కృతకర్మవిశేషంబున నతండు 
వాసవాది వరిష్టసహవాసంబున వర్తించి. 309 
ప్రతిపదార్థం: అని= ఇట్టు; తలంచి= భావించి; అపునర్‌+భవ కారియున్‌= తిరిగి పుట్టటం కలిగించనిదిన్నీ; అనధికంబును= 


తనకంటె మిన్న అయినది లేనిదీ; అచలంబును= ఊగిసలాట లేనిదియు; అగు= అయిన; ధర్మంబు= ధర్మాన్నీ; కోరుచుండున్‌= 
కోరుతూ ఉంటాడు; అకృత కర్మఫలంబున్‌= చేయని పని ఫలాన్ని; ఒందను= పొందటానికీ; కృతకర్మఫలంబు= చేసిన పనుల 


446 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఫలాన్ని; తొణంగను= వదలటానికీ; ఎవ్వరికిన్‌= ఎట్టివారికినీ; వశంబు కామి= సాధ్యం కాకపోవటం; (ధ్రువంబు= నిశ్చయం; 
అగుటన్‌+చేసి= కావటంవలన; కృతకర్మ విశేషంబునన్‌= చేసిన పుణ్యకర్మలవలన; అతండు= అట్టి జనుడు; వాసవ+ఆది 
వరిష్ట సహవాసంబునన్‌= దేవేంద్రుడు మొదలైన మహాత్ములతో కలిసి ఉండటంతో; వర్తించి= మెలగి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: ఇట్లు తలపోసి మరల పుట్టుక కలిగించునదీ, తన కంటె మిన్న అయినది లేనిదీ, మిక్కిలి స్థిరమైనదీ 
అయిన ధర్మాన్ని కోరుతూ ఉంటాడు. చేయని పనికి ఫలం పొందటంగానీ, చేసిన కర్మఫలం పొందకపోవటానికి 
గానీ ఎవరికీ సాధ్యం కాదనేది నిశ్చయం కనుక, చేసిన పుణ్యకర్మంవలన అతడు దేవేంద్రుడు మొదలైన మహాత్ముల 
సహవాసంతో కొంతకాలం ఉంటాడు. 


తే. పుణ్యఫలకాలమున యంతమున నితాంత । సంప్రబుద్ధ జనంబు వంశమున బుట్టి 
బ్రహ్మసంస్మారముల నెల్ల బడసి యతిథి । దేవ పితృకోటులకు6 బరితృప్తి చేసి. 310 


ప్రతిపదార్థం: పుణ్యఫలకాలమున అంతమునన్‌= పుణ్యముల ఫలం అనుభవించే కాలం చివర; నితాంత సం(ప్రబుద్ద 
జనంబు వంశమునన్‌= చాలా అధికమైన జ్ఞానం గల జనాల వంశంలో; పుట్టి= జన్మించి; (బ్రహ్మ సంస్కారములన్‌= (బ్రాహ్మణ 
సంస్కారములను; ఎల్లన్‌= అన్నింటినీ; పడసి= పొంది; అతిథి దేవ పితృ కోటులకున్‌= అతిథులు, దేవతలు, పితృదేవతలు 
అను వారి సముదాయములకు; పరితృప్తిచేసి= మిక్కిలి తృప్తి గావించి. 


తాత్సర్యం: పుణ్యఫలం ముగిసే సమయంలో గొప్ప జ్ఞానసంపద గలవారి వంశంలో పుట్టి, (బ్రహ్మవేత్తలు పొందే 
సంస్కారాలన్నీ పొంది, అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు మిక్కిలి తృప్తి కలిగించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: ఇందులో విప్రుడు ఆచరించవలసిన పంచమహాయజ్ఞాలను సూచించారు. “బ్రహ్మసంస్కారములు' అనటంవలన 
(బ్రహ్మయజ్ఞం (2) భూతయజ్ఞం అనేవి; అతిథి తృప్తివలన (3) మనుష్య యజ్ఞం దేవతల తృప్తివలన (4) దేవయజ్ఞం, 
పితృతృప్తివలన; (5) పితృయజ్ఞం అనేవి సిద్దిస్తున్నాయి. భారతీయులు తల్లి గర్భంలో బీజం పడకముందు నుండి శరీరం 
బూడిదయ్యేవరకు చేసుకొనే సంస్కారాలు అనేకం ఉన్నాయి. గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ నామకరణము, 
చూడాకర్మ, కేశఖండనము, ఉపనయనము, వివాహము మొదలైనవి. 


తే. భార్య పుత్రు లాదిగం గల పాశసంచ | యంబు నిరసించి యతిధర్మ మాచరించి 
యిలు వెడలి గురుశుశ్రూష నలఘు సాంఖ్య । యోగ శాస్త్ర రహస్యెకయోగ మొంది. 311 


ప్రతిపదార్థం: భార్య= పెండ్లము; పుత్రులు= సంతానం; ఆదిగన్‌= మొదలుగా; కల= ఉన్న; పాశసంచయంబు= పాశాల 
సముదాయాన్ని; నిరసించి= (త్రోసివేసి; యతి ధర్మము= సన్న్యాసి ధర్మాన్ని; ఆచరించి= చక్కగా నిర్వహించి; ఇలు= 
ఇంటినుండి; వెడలి= బయటకు వచ్చి; గురు శుశ్రూషన్‌= గురువుల సేవతో; అలఘు సాంఖ్య యోగ శాస్త్ర రహస్య+ఏక 
యోగము= గొప్పవైన సాంఖ్యము, యోగము అనే శాస్త్రాల గుట్టులను ఒక్కటిగా కలిపి అనుభవించటాన్ని; ఒంది= సాధించి. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 447 


తాత్సర్యం: భార్యాపుత్రులు మొదలైన బంధాల నన్నింటిని తెగగోసి వేసికొని, సన్నాసి ధర్మాన్ని చక్కగా పాటించి, 
ఇంటినుండి బయటపడి, గురువుల సేవతో గొప్పవైన సాంఖ్యయోగశా(స్రాల రహస్యాలను ఒక్కటిగా చేసికొని 
అనుభవించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: భార్య మొదలైనవారు పాశాలు - కట్టి పడవేసే (త్రాళ్ళవంటివారు. ఎందుకంటే వారి రక్షణ, పోషణ భారంతోనే 
కాలమంతా గడచిపోతుంది. ఆ పనులతోనే పుణ్యపాపాల బంధాలు పెరిగిపోతాయి. పరమార్థచింతనకు అవకాశం ఉండదు. 


యతిధర్మం - సంగం త్యజించటం. సమ్‌+న్యాసం= చక్కగా తీసి అవతల ఉంచటం. దేనిని అంటే సంగాన్ని. అదే 
సర్వానర్థ మూలకారణం. 'సతిన్యాసఃి అని కూడా మరొక అర్థం చెప్పుతాను. సత్స్యరూపుడైన భగవంతుడియందు అన్నింటినీ 
- తను, మనో, ధన, ప్రాణాదులను చక్కగా అర్పణ చేయటం అని దానికర్ణం. 


శుశ్రూష - శ్రవణం మీది ఇచ్చ. పరమార్థం వినాలనే కోరిక - క్రమంగా ఆ కోరికతో చేసేసేవ శుశ్రూష అయింది. 


సాంఖ్యం - సంఖ్యా సంబంధమైనది. తత్తాలలెక్క అని స్థూలంగా అర్థం. పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, 
పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారం అనే ఇరవైనాలుగు తత్తాల చక్కని జ్ఞానం 
సాంఖ్యం. 


యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, (ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులనే ఎనిమిది అంగాలతో కూడిన 
చిత్తవృత్తి నిరోధరూపమైన విద్య యోగం. 


ఈ రెంటి సమన్వయం ఏకయోగం - దీనివలన నరుడు జననమరణరూప సంసారచ॥(క్రం నుండి ముక్తి పొందుతాడు. 
ఇది భారతీయుల తత్త్యవిద్య. అయితే ఈ సాధన శరీరం రాలిపోయేవరకు సాగాలి. 


సీ. పుణ్యంబులైన యరణ్యంబులను శూన్య । గృహముల దేవతాగృహములందు 
గుహలను నిలుచుచు( గుడుపు భిక్ష నొనర్ణి । యొకచోట మరగక యొల్లమియును 
వలపును నెడలి నిర్వంద్వత పాటించి । మమత యహంకృతి మాని నిత్య 
తృప్తాత్ముడును జనాధీనత్వరహితుండు [నై గమ్యదిశ యొక్క. డనంగ లేక 


ఆ. మెల(గుచుండి పక్వఫలము తొడిమ బాయు । పగిది గుణచయంబు( బాసి యక్ష 
యంబు నచలమును నిరామయంబును నగు । పదము. జందు శుద్దభావ మెసంగ. 312 


ప్రతిపదార్థం: పుణ్యంబులు= పవిత్రములు; ఐన= అయినట్టి; అరణ్యంబులను= అడవులయందు; శూన్య గృహములన్‌= 
జనాలు లేని పాడుబడ్డ కొంపలందు; దేవతాగృహములందున్‌= దేవాలయాలయందు; గుహలను= కొండగుహలలోను; 
నిలుచుచున్‌= ఉంటూ; కుడుపు= తిండిని; భిక్షన్‌= బిచ్చంతో; ఒనర్భి= చేసి; ఒక చోటన్‌= ఒక తావున; మరగక= అలవాటు 
పడక; ఒల్లమియును= ఇష్టపడకపోవటాన్ని; వలపును= ఇష్టపడటాన్ని; ఎడలి= వదలివేసి; నిరంద్వత= ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు 
మొదలైన జంటలు లేనితనాన్ని; పాటించి= ఆచరించి; మమత= మమకారాన్ని (వస్తువులు మొదలగువాటియందు నాది అనే 
భావాన్ని); అహంకృతి= అహంకారాన్ని (నేను - అనే భావాన్నీ); మాని= వదలి; నిత్య తృప్త+ఆత్ముండును= ఎల్లవేళల తృప్తి 


448 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొందిన హృదయం కలవాడును; జన+అధీనత్వ రహితుండును=జనులకు వశం కావటంలేనివాడును; ఐ= అయి; గమ్యదిశ= 
వెళ్ళదగిన దిక్కు; ఒక్కండు= ఇది; అనంగన్‌= అనటానికి; లేక= లేకుండా; మెలంగుచుండి= తిరుగుతూ; పక్వఫలము= బాగా 
పండిన పండు; తొడిమన్‌= తొడిమను; పాయు పగిదిన్‌= వదలి రాలిపోయే విధంగా; గుణచయంబున్‌= గుణముల 
సముదాయాన్ని; పాసి= వదలి; అక్షయంబున్‌= నాశనంకానిదీ; అచలమును= కదలికలేనిదీ; నిరామయంబును= ఏ రోగమూ 
లేనిదీ; అగు= అయిన; పదమున్‌= స్థానాన్ని; శుద్దభావము= నిర్మలత్వం; ఎసంగన్‌= అతిశయింపగా; చెందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: పవిత్రాలైన అడవులలో, జనాలులేని ఇండ్లలో, దేవాలయాలలో, కొండ గుహలలో ఉంటూ భిక్షమెత్తిన 
తిండి తింటూ ఒకచోటికి అలవాటుపడక రాగద్వేషాలు వదలివేసి ద్వంద్వాలను తొలగించుకొని, అహంకార 
మమకారాలను రూపుమాపి, నిత్యతృప్తిగల హృదయంతో జనులకు వశంకాని స్థితితో ఒక గమ్యం అనేది లేకుండా 
తిరుగుతూ బాగా పండిన పండు తొడిమనుండి రాలిపోయిన విధంగా సత్త్వరజస్తమోగుణాల నెలవైన దేహాన్ని 
వదలివేసి, శుద్దభావంతో నాశనంకానిదీ, స్థిరమైనదీ, ఏ తెగులూ లేనిదీ అయిన శాశ్వతపదాన్ని పొందుతాడు. 


విశేషం: సన్న్యాసి ధర్మాన్ని ఇందులో వివరించి చెప్పారు. నెలవుమీద, తిండిమీద, మనోభావాలమీద ఏ విధమైన (ప్రవృత్తి 
ఉండాలో వివరించారు. 'ఒకచోట మరగకి - ఒక స్థానాన్ని ఎన్నుకుంటే ఒక సంసారం (ప్రారంభమవుతుంది. గమ్యం కూడదు. 
ఇది గమ్యం అనుకొంటే ఏదో ఫలాభిలాష ఉంటుందన్న మాట. 'గుణచయంబున్‌ పాసి” గుణాతీత స్థితిని పొంది, గుణాలు 
బంధకారణాలు. కాబట్టి వాటికి లోబడకుంటేనే ముక్తి. అక్షయశబ్దాన్ని సత్తుకు 'అచలి శబ్దాన్ని చిత్తుకూ, నిరామయశబ్దాన్ని 
ఆనందానికీ సూచకాలుగా భావించి సచ్చిదానందాత్మక శాశ్వత పదం పొందుతాడనే అర్థాన్ని ఇక్కడ (గ్రహించాలి. అది 
పరమాత్మ సాయుజ్యరూపమైనది. 


వ. అని చెప్పి. 313 
ప్రతిపదార్థం: అని= ఇట్లా; చెప్పి= బోధించి. 
తాత్సర్యం: అని బోధించి (తరువాతి పద్యంతో అన్వయం) 


క. భిక్షుకు( డిమ్మెయి నీడము. । బక్షి విడుచునట్లు మాయంబాసి యభేద్యం 
బక్షర మను తత్ప్వంబును । సాక్షాత్మృతి( గూర్చి నిలుచు శాశ్వత పదవిన్‌. 314 


ప్రతిపదార్థం: భిక్షుకుండు= సన్న్యాసి; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పక్షి నీడమున్‌= గూడును; విడుచు+అట్టు= విడిచే 
విధంగా; మాయన్‌= మాయను; పాసి= వదలి; అభేద్యంబు= భేదింపరానిది; అక్షరము= నాశనము కానిదను అర్థముగల 
అక్షరము; అను= అనే; తత్త్యంబును= తత్త్యాన్ని; సాక్షాత్మృతిన్‌= ప్రత్యక్షం కావటాన్ని; కూర్చి= ఏర్పరచుకొని; శాశ్య్వతపదవిన్‌= 
నిత్యమైన స్థానంలో; నిలుచున్‌= ఉంటాడు. 


తాత్సర్యం: సన్నాసి ఈ విధంగా గూడు వదలిన పక్షివలె మాయను వదలివైచి, భేదింపరాని అక్షరం అనే తత్త్వాన్ని 
ప్రత్యక్షం చేసికొని, శాశ్యతపదవిలో నిలుస్తాడు. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 449 


నిశేషం: మాయ - ప్రకృతి అనే తత్త్వాన్ని మాయ అని వ్యవహరిస్తారు. అక్షరము అను తత్త్యంబును - పరమాత్మతో 
అభిన్నంగా అయిన స్థితిని, దీనినే ముక్తి అంటారు. 


వ. అమ్మహానుభావుండు సంసార సాగరంబు గడచుటయ కాదాశ్రితులనుం గడపం జాలియుండు. 315 


ప్రతిపదార్థం: ఆ+మహానుభావుండు= అట్టి గొప్ప అనుభావంకల వ్యక్తి; సంసారసాగరంబు = సంసారమనే మహాసముద్రాన్ని; 
కడచుట+అ= దాటడమే; కాదు; ఆ(్రితులనున్‌= తన్ను చేరినవారిని; కడపన్‌= దాటించుటకు; చాలి ఉండున్‌= సమర్ధుడై 
ఉంటాడు. 


తాత్సర్యం: ఆ మహాత్ముడు సంసారసముద్రాన్ని దాటటమే కాదు, తన్నాశ్రయించిన వారిని కూడా 
దాటించగలుగుతాడు. 


విశేషం: సంసారము - జననమరణ రూపమైన తిరుగుడు వ్యవహారం. ఇది మహా దుస్తరం కనుక సముద్రంతో పోలుస్తారు. 
“స్వయం తీర్యా పరాంస్తారయతి” అని శాస్త్రవాక్యం. తాను దాటి ఇతరులను దాటిస్తాడు - దీనిని ఇక్కడ సమన్వయించుకోవాలి. 
నిజానికి సంసారసాగరం నుండి దాటింపజేయగలవాడు పరమాత్మ ఒక్కడే. మళ్ళీ ఆ సామర్థ్యం సంపూర్ష జ్ఞానసంపదగల 
గురువునకు మాత్రమే ఉంటుంది. “గురుర్బ్రహ్మా గురుర్విష్టు ర్లురు ర్లేవో మహేశ్వరః” గురుః సాక్షాత్‌ పర బ్రహ్మ తస్మై 
శ్రీగురవే నమః” అని భారతీయులు విశ్వసించి గురుని స్తుతిస్తారు. 


ఉ. కావున భిక్షు జెంది ప్రియకారిత శూద్రుండు గొల్లునేని సం 
భావితు( దైన యాతని కృపారసమాని తదీయ సంగ వి 
ద్రావిత కల్మషుండయి చిరక్రమవృత్తిత నూయి గ్రొచ్చి నీ 
ర్వావిరి గన్నయట్టులు శివంబగు తత్వము గాంచు నెమ్మెయిన్‌. 316 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; శూద్రుండు= నాలుగవజాతివాడు; ప్రియకారితన్‌= పియములు చేసే (ప్రవృత్తితో; భిక్షున్‌= 
సన్యాసిని; చెంది= ఆశ్రయించి; కొల్చున్‌+ఏని= సేవిస్తే; సంభావితుండు= మన్నింపబడినవాడు; ఐన= అయిన; ఆతని= ఆ 
సన్న్యాసియొక్క; కృపారసము=దయ అనే రసాన్ని; ఆని= పుచ్చుకొని; తదీయ సంగ విద్రావిత కల్మషుండు= అతనిదైన 
సంబంధంచేత దూరంగా తరిమివేయబడిన పాపాలు కలవాడు; అయి= అయి; చిర(క్రమ వృత్తితన్‌= బహుకాలం (క్రమమైన 
ప్రవర్తనతో; నూయి= బావి; (గ్రొచ్చి= (త్రవ్వి; నీర్‌= నీటిని; వావిరి= సమృద్దిగా; కన్న+అట్టులు= పొందే విధంగా; ఏ+మెయిన్‌= 
ఎట్టాగైనా (తప్పక); శివంబు= మంగళప్రదము; అగు= అయిన; తత్త్యమున్‌= తత్త్వమును; కాంచున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: కనుక శూద్రుడు ప్రియములుచేస్తూ సన్యాసిని సేవిస్తే గొప్ప మన్ననగల అతని దయారనం ఆస్వాదించి 
అతడి సంగంవలన పాపాలన్నీ పటాపంచలు కాగా ఎంతో కాలం కష్టపడి నూయి (త్రవ్వి నీరు సమృద్దిగా పొందిన 
విధంగా శివతత్త్యాన్ని (శాశ్వతపదవిని) పొందుతాడు. 


విశేషం: ఇది పరమసులభమైన మార్గం. సన్న్యాసి అష్టకష్టాలు పడి పొందిన మహాఫలాన్ని శూద్రుడు తత్సేవవలన పొందుతున్నాడు. 
శివంబగు తత్తము - అక్షయశాశ్వతమోక్ష సా(మ్రాజ్యం. చిరక్రమవృత్తితన్‌ - (క్రమంగా వైశ్యాది జన్మలు అనే సోపానాలను 
విజయవంతంగా కడచి - అని భావం. 


450 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. అఖిల జనులకు€ బరమ పదాభిలాష । వృత్తి సామాన్య; యది యొండు వెంట శూద్ర 

జనములకు నెట్లు వొరలిన సఫల గాదు । దాని భిక్షుకసేవ సత్సలతం గూర్చు. 317 
ప్రతిపదార్థం: అఖిల జనులకున్‌= అన్ని వర్ణాల వారికీ; పద+అభిలాష వృత్తి= శాశ్వతమైన మోక్ష స్థానం కోరిక ఉండటం; 
సామాన్య= సాధారణమైనది; ఎట్టు= ఏ విధంగా; పొరలినన్‌= తిరుగుళ్ళు పడినా; ఒండు వెంటన్‌= మరొక విధంగా; అది= 


ఆ పరమ పదంపైన కోరిక; శూద్రజనులకున్‌= శూ(ద్రవర్లంవారికి; సఫల= ఫలంతో కూడినది; కాదు; భిక్షుకసేవ= సన్న్యాసులను 
సేవించటం; దానిన్‌= ఆ కోరికను; సత్పలతన్‌= మంచిఫలం పొందటాన్ని; కూర్చున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: పరమపదంమీద వాంఛతో ఉండటం జనులందరికీ సమానవిషయమే. ఎంత కష్టపడినా శూద్రులకు 
అది మరొక మార్గంలో సఫలం కాదు. సన్న్యాసిసేవ దానిని సఫలం చేస్తుంది. 


పరాశరముని ప్రణీత ధర్మవిశేషంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట (సం.13-153-1 (కుంభ)) 
తే. వర్ణములకెల్ల నింద్రియ వ్యాప్తి నిగ్ర। హంబు వలయు నియ్యది గన్నయంతం దృష్తి 
బొంది యొండాసపడకున్న నొందు సాధు । జనులు వెదకు ననామయ సత్పదంబు. 318 
ప్రతిపదార్థం: వర్లములకున్‌= జాతులకు; ఎల్లన్‌= అన్నింటికీ; ఇం(దైయ వ్యాప్తి నిగ్రహంబు= ఇంద్రియముల వ్యాప్తిని 
అరికట్టటం; వలయున్‌= కావాలి; ఈ+అది= ఇది; కన్న+అంతన్‌= పొందినంతనే; తృప్తిన్‌= తనివిని; పొంది; ఒండు= 


మరియొకటి; ఆసపడక= ఆశింపక; ఉన్నన్‌= ఉంటే; సాధుజనులు= సన్నాసులు; వెదకు అనామయ సత్‌ పదంబు= వెదకే 
ఏ జాడ్యమూ లేని బ్రహ్మపదం; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: అన్ని వర్ణాలవారికీ ఇం(దియాలు వ్యాపించటాన్ని అరికట్టటం కర్తవ్యం. దానిని సాధించి మరొకటి 
కోరకుండేవాడు సాధుజనులు వెదకే తెవులులేని బ్రహ్మపదాన్ని పొందుతాడు. 


విశేషం: ఇం(ద్రియాలు - చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక - ఇవి [క్రమంగా స్పర్శ; రూపఠథి, శబ్దం, గంధం, 
రసం - అనే వాటి కొరకు వెంపరలాడుతూ ఉంటాయి. అవి సక్రమంగా లభించకపోతే అ(క్రమంగానైనా సాధించటానికి 
ప్రయత్నిస్తాయి. ఆ విధంగా ఇంద్రియాలు విషయాలపై (ప్రసరించటం బంధకారణం అవుతుంది. వాటిని సాగకుండా 
నిలుపటం (బ్రహ్మ(ప్రాప్తి కారణం అవుతుంది. 


అనామయసత్సదంబు - (బ్రహ్మపదం - పరమాత్మలో ఐక్యం కావటం. ఇవికాక తక్కిన (బ్రహ్మలోకాదులన్నీ 
రాకపోకలతో అనిత్యాలు కావటంవలన దోషం కలవి. వివేకవంతుడు వాటికొరకు వెదకడు. 
తే. పరమమైన యీ ధర్మంబు వట్టి పాప । యోనులగు కామినులును వైశ్యులును శూర్రు 
లును సుగతి గాంతు రనిన సజ్ఞనత( బరంగు | బ్రాహ్మణులకు రాజులకును బ్రాంతె సుగతి? 319 
ప్రతిపదార్థం: పరమము= మిక్కిలి గొప్పది; ఐన ఈ ధర్మంబు= అయిన ఈ ధర్మాన్ని; పట్టి= ఆధారంగా (గ్రహించి; పాప 
యోనులు= పాపపు జన్మకారణం కలవారు; అగు= అయిన; కామినులును= స్త్రీలు; వైశ్యులును= మూడవ వర్లంవారు; 
శూద్రులును= నాలుగవ వర్షం వారును; సుగతి= మంచిగతిని; కాంతురు= పొందుతారు; అనినన్‌= అంటే; సత్‌+జనతన్‌= 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 451 


మంచి జనుడి భావంతో; పరంగు= ఒప్పే; బ్రాహ్మణులకున్‌= (బ్రాహ్మణులకూ, రాజులకున్‌= క్షత్రియులకున్నూ; సుగతి= 
మంచిగతి; (బ్రాతి+ఎ= దుర్లభమా? కాదని భావం. 

తాత్పర్యం: ఎంతో శ్రేష్టమైన ఈ ధర్మాన్ని అవలంబించి పాపపు జన్మకారణాలుగల స్రీలు, వైశ్యులు, శూద్రులు 
కూడా సుగతి పొందుతారంటే సజ్జనులైన బ్రాహ్మణులకు, క్షత్రియులకు సుగతి దుర్లభమా? 


విశేషం: స్రీలు, వైశ్యులు, శూద్రులు - పూర్వజన్మంలోని పాపకర్మవలన ఆ స్థితిని పొందారని కర్మసిద్దాంత భావన. అట్లాగే 
మునుపటి జన్మలందలి పుణ్యకర్మఫలంగా మొదటి రెండు వర్షాలల్‌ జన్మిస్తారని భావన. ఈ విధంగా ఈ పాపపుణ్యాలు 
జన్మకు యోనులు కారణాలు. అంతేకానీ ఇప్పుడు వారు పాపాత్ములు, వీరు పుణ్యాత్ములు అని విభాగం చేయటం సరికాదు. 


వ. అని చెప్పి వెండియు. 320 
తాత్పర్యం: పరాశరు డిట్లా చెప్పి, ఇంకా విశేషించి బోధిస్తున్నాడు. 


సీ. బోధ మక్షీణపాపునకుం గల్లదు సద్దు । రుండు సెప్పంగ సంశ్రుతములైన 
పనుల. బాపంబులు వాసిన నిర్మల । జ్ఞానోదయం బగు దాన గర్వ 
a 
ముదయింప వచ్చిన నుడుపంగవలయు గ । ర్వంబున గురుసమారాధనంబు 
వదలిన నా బోధవైభవ మెడలిన । యంతట( బోక కీ డావహిల్లు( 


ఆ. బరమబోధమునకు ఫల ముపశాంతిగా । నెలింగి యెంతబోధ మెక్కు డయ్యె 
నంతశాంతు. డగుచు ననవరతంబును । గురుని. గొలిచి మేలు పురుషు డొందు. 321 


ప్రతిపదార్థం: అక్షీణ పాపునకున్‌= నశించని పాపాలు కలవాడికి; బోధము= జ్ఞానం; కల్లదు= ఏర్పడదు; సత్‌+గురుండు= 
ఉత్తముడైన గురువు; చెప్పంగన్‌= బోధింపగా; సంశ్రుతములు= చక్కగా వినవచ్చినవి; ఐన పనులన్‌= అయిన కార్యములతో; 
పాపంబులు= పాపాలు; పాసినన్‌= నశిస్తే; నిర్మల జ్ఞాన+ఉదయంబు= స్వచ్చమైన జ్ఞానం పుట్టటం; అగున్‌= అవుతుంది; 
దానన్‌= దానిచేత; గర్వము= పొగరు; ఉదయింప వచ్చినన్‌= పుట్టబోతే; ఉడుపంగవలయున్‌= మాన్సాలి; గర్వంబునన్‌= 
పొగరుతో; గురు సమారాధనంబు= గురువుల చక్కని పూజ; వదలినన్‌= మానివేస్తే; ఆ బోధ వైభవము= ఆ జ్ఞానపు మహిమ; 
ఎడలిన అంతటన్‌= పోయినంతటితో; పోక= పోవక; కీడు= ఆపద; ఆవహిల్టున్‌= కలుగుతుంది; పరమబోధమునకున్‌= 
గొప్పదియైన జ్ఞానానికి; ఫలము= ప్రయోజనం; ఉపశాంతి= మిడిసిపాటు లేకపోవటం; కాన్‌= కావటం; ఎటి(గి= తెలిసికొని; 
బోధము= జ్ఞానము; ఎంత= ఎంతగా; ఎక్కుడు= అధికం; అయ్యెన్‌= అవుతుందో; అంత= అంతగా; శాంతు(డు= 
ఓర్పుగలవాడు; అగుచున్‌= అవుతూ; అనవరతంబును= ఎల్లప్పుడు; గురునిన్‌= జ్ఞానబోధ చేసిన వ్యక్తిని; కొలిచి= సేవించి; 
పురుషుండు= మనుజుడు; మేలు= శుభాన్ని; ఒందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: పాపం తరుగనివాడికి జ్ఞానం కలుగదు. సద్గురువు బోధించిన పనులు చక్కగా ఆచరిస్తే పాపాలు 
పోతాయి. అప్పుడు నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. అయితే దానివలన గర్వం ఏర్పడితే దానిని రూపుమాపాలి. 
గర్వంతో గురుపూజ మానితే జ్ఞానం నశించటమే కాదు, ఆపద కూడా కలుగుతుంది. గొప్పజ్ఞానానికి ఫలం 
మిడిసిపడకుండటం అని తెలిసికొని, జ్ఞానం ఎంతగా పెరుగుతుందో శాంతి నంతగా పెంచుకొనాలి. కనుక 
ఎల్లప్పుడు గురుసేవ చేస్తూ నరుడు మేలు పొందుతాడు. 


452 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తెలివివలన గర్వం పొందటం మానవుడి పెద్ద బలహీనత. దాని దుష్పలితాన్ని ఈ పద్యంలో చక్కగా తెలియజేశారు. 
భారతీయ సంప్రదాయంలో గురువు తెప్పవంటివాడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అతడిని పట్టుకొనటం, వదలిపెట్టటం 
అనేవి ఉండవు. ఈ రహస్యాన్ని ఇందులో మనం చక్కగా (గ్రహించాలి. 


సీ. రక్షించునది యుదరంబు శిశ్నము ధృతి( । బాణిపాదములు దృక్పాటవములు 
విను డింద్రియంబుల మనమును మనమున । బుద్ధి నిట్టైనం బ్రబోధవికచ 
హృదయస్సుండై ధూమ మెడలిన శిఖివోలె । వెలుంగు దేవుని. జూచు వెరవు గలుగు 
యుక్తుండు గాకేల యొదవు మహీశ్వరు€ । గనుట? యుక్తాత్ముండు గనును భక్తి 


తే. నట్టి భంగికి( జాలిన యట్టి(డైన । వికృతిషోడశకంబును ప్రకృతి సప్త 
కంబు మూలప్రకృతి. జిత్తకలన నరయ । వికృతియును బ్రకృతియు. గాని విభుని గాంచు. 322 


ప్రతిపదార్థం: ఉదరంబు= పొట్టను; శిశ్ళమున్‌= గుహ్యమును; ధృతిన్‌= బుద్దిశక్తితో; రక్షించునది= కాపాడాలి; పాణిపాదములు= 
చేతులు, కాళ్ళు; దృక్‌+పాటవములు= చూపునందలి పటుత్వాలను; రక్షించునది= కాపాడాలి; వినుండు= ఆలకించండి; 
ఇంద్రియంబులన్‌= ఇంద్రియాలతో; మనమును= మనస్సును; మనమునన్‌= మనస్సుతో; బుద్దిని; రక్షించునది= చెడకుండ 
చూచుకొనాలి; ఇట్టు= ఈ విధంగా; ఐనన్‌= అయితే; ప్రబోధ వికచ హృదయస్సు(డు= గొప్ప ఉపదేశంతో వికసించిన 
హృదయంలో ఉన్నవాడు; ఐ= అయి; ధూమము= పొగ; ఎడలిన= పోయిన; శిఖిపోలెన్‌= అగ్నివలె; వెలుంగు దేవునిన్‌= 
ప్రకాశించే పరమాత్మను; చూచు వెరవు= చూచే అవకాశం; కలుగున్‌= కలుగుతుంది; యుక్తుండు= యోగముకలవాడు; కాక= 
కాకుండా; మహేశ్చరున్‌= పరమాత్మను; కనుట= పొందటం; ఏల= ఎందుకు; ఒదవున్‌?= కలుగుతుంది?; యుక్త+ ఆత్ముండు= 
యోగం సిద్ధించిన హృదయం కలవాడు; భక్తిన్‌= భక్తిని; కనును= పొందుతాడు; అట్టి భంగికిన్‌= అట్టి పద్దతికి; చాలిన అట్టి 
డు= సమర్ధుడు; ఐనన్‌= అయితే; వికృతిషోడశకంబును= వికారముల పదునారింటిని; ప్రకృతి సప్తకంబున్‌= (ప్రకృతుల 
ఏడింటిని; మూల(ప్రకృతిన్‌= మూలమైన (ప్రకృతిని; చిత్తకలనన్‌= చిత్తపు కూడిక చేత; అరయన్‌= పరీక్షింపగా; వికృతియును= 
వికృతిస్వరూపుడు; ప్రకృతియున్‌= (ప్రకృతి స్వరూపుడును; కాని= కానట్టి; విభునిన్‌= పరమాత్మను; కాంచున్‌= దర్శిస్తాడు. 


తాత్సర్యం: వినండి. మానవుడు కడుపును, లింగాన్ని, కాళ్ళు చేతులను, దృష్టిశక్తులనూ కాపాడుకొనాలి. ఇంద్రియాలతో 
మనస్సును, మనస్సుతో బుద్దిని రక్షించుకొనాలి. ఇట్టా అయితే సుజ్ఞానంతో వికసించిన అతడి హృదయంలో 
నెలకొని ఉన్నవాడు, పొగలేని అగ్నివలె వెలుగొందుతున్నవాడు అయిన పరమాత్మను దర్శించే అవకాశం కలుగుతుంది. 
యోగసిద్ది పొందనివాడికి మహేశ్వరుడిని కనుగొనటం ఎట్టా సాధ్యమవుతుంది? యోగసిద్ది పొందిన వాడికి భక్తి 
ఏర్పడుతుంది. ఆ విధానానికి సమర్జుడైన వాడు పదహారు వికారాలను, ఏడు (ప్రకృతులను మూల (ప్రకృతిని చిత్రంలో 
చక్కగా కూర్చుకొని, వికృతి కానివాడు, ప్రకృతి కానివాడు అయిన పరమాత్మను సందర్శిస్తాడు. 


విశేషం: ఇది ఆధ్యాత్మికవిద్య. కడుపు, శిశ్నము, మొదలైన వాటిని రక్షించుకొనటమంటే భుక్తి విషయంలో, రక్తి విషయంలో 
లౌల్యం లేకుండా ఉండటం. అట్లాగే అకృత్యాలు చేయకుండటం, అగమ్యస్థలాలకు పోకపోవటం, పాణిపాదాలను రక్షించుకొనటం. 
ఇంద్రియాలను విచ్చలవిడిగా (ప్రవర్తించనీయకపోతే మనస్సు అదుపులోనికి వస్తుంది. అంటే సంకల్పవికల్పాలు నశిస్తాయి. 
మనస్సు అదుపులోనికి వస్తే బుద్ది తన అధీనంలో ఉంటుంది. అంటే పరమార్థ సంబంధమైన నిర్లయాలే చేస్తుంది. కానీ 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 453 


ఇహసుఖసంబంధ నిర్లయాలు చేయదు. ప్రబోధం అంటే గురువు ఉపదేశించిన జ్ఞానం. దానిచేత అంతవరకు హృదయంలో 
ఉన్నా, ఉన్నట్టు తెలియరాని పరమాత్మ ఉనికి తెలుస్తుంది. దానికి ఉపమానం పొగపోయిన శిఖి. పొగ దట్టంగా (క్రమ్మితే అగ్ని 
సరిగా కనబడదు కదా! ఇక్కడ జ్ఞానాగ్ని అటువంటిది. వికృతి షోడశకంబు - అంటే పంచ ఇం(ద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 
పంచతన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. మనస్సు ఈ పదునారింటి సముదాయం. (ప్రకృతి సప్తకం అంటే 
పంచభూతాలు - పృథివి, నీరు, నిప్పు, గాలి, నింగి, మహత్తు, అహంకారం అనేవి మూలప్రకృతి - ఈ అన్నింటికీ 
మూలకారణమైన హిరణ్యగర్భుడు. ఈ మొత్తం ఇరవైనాలుగు తత్త్వాలు భక్తితో వికసించిన హృదయం కలవాడికి చిత్తంలో 
విస్పష్టంగా భాసిస్తాయి. 16+8గా అయిన వికృతి (ప్రకృతులకు అతీతంగా ఉన్న పరమాత్మ దర్శనం అప్పుడు సిద్దిస్తుంది. 


క. ఇది సాంఖ్యానము దీనిని | మది కలవడం జేసికొనుచు మటివక గురు ని 
ర్మదుండై కొలువంగ6 గేవల | పదము నతని కరుణ పెంపు ప్రకటము సేయున్‌. 323 


ప్రతిపదార్థం: ఇది; సాంఖ్యానము= జ్ఞానము; దీనిని= ఈ జ్ఞానాన్ని; మదికిన్‌= మనస్సునకు; అలవడన్‌+చేసికొనుచున్‌= 
అభ్యాసం ద్వారా గట్టి చేసికొంటూ; గురున్‌= గురువును; మజణవక= మరచిపోక; నిర్మదుండు+ఐ= పొగరులేనివాడై; కొలువ 
గన్‌= సేవింపగా; అతని కరుణ పెంపు= అతడి దయయొక్క ఎక్కువతనం; కేవల పదమున్‌= కైవల్యం అనే స్థానాన్ని; 
ప్రకటము+చేయున్‌= వెల్లడి చేస్తుంది. 


తాత్సర్యం: ఇది జ్ఞానమార్గం. దీనిని హృదయంలో పదిలపరచుకొంటూ గురువును మరచిపోక, పొగరులేనివాడై 
సేవిస్తూ ఉంటే అతడి దయ కైవల్యాన్ని చక్కగా తెలుపుతుంది. 


విశేషం: సాంఖ్యానము -సమ్యక్‌ఖ్యానం చక్కని తెలివి అని అర్థం. అంతేకాక సంఖ్యాసంబంధమైనది. తత్త్వముల సంఖ్యను 
వివరించటం ద్వారా తెలివిని (ప్రసాదిస్తుంది కనుక సాంఖ్యం. కేవలుడు అంటే ఏ విధమైన అంటుసొంటులు, ద్వంద్వాలు 
లేకుండా తనకు తానే స్వతంత్రుడు, శుద్దుడు, బుద్దుడు, ఆనందస్వరూపుడు అయిన పరమాత్మ. అతడి పదం కేవలపదం. 
అంటే జీవ బ్రహ్మైక్యరూపమైన పరమగతి - అని తాత్పర్యం. గురువు అనుగ్రహం లేకపోతే అది తెలియరాదు. గురువే 
సాక్షాత్తు పరబ్రహ్మము. కనుక గురువును మరవరాదు. గురువు విషయంలో గర్వాదులను పొందరాదు - అని ఈ పద్యంలో 
హెచ్చరిక చేస్తున్నారు. 
తే. భిక్షుభావంబు( బొంది యీ శిక్ష యూంది | మెలంగు నర్దత త్రైవర్ణికులకు( గలదు 

శూద్రునకు భిక్షుసంసర్గ సులభ మమల । పదము వానికి భిక్షుత బర(గం జనదు. 324 
ప్రతిపదార్థం: భిక్షు భావంబున్‌= సన్న్రాసితనాన్ని; పొంది= అవలంబించి; ఈ శిక్ష= ఈ అభ్యాసం; ఊంది= గట్టిగా 
పట్టుకొని; మెల(గు+అర్హత= (ప్రవర్తించే యోగ్యత; త్రైవర్షికులకున్‌= మొదటిమూడు వర్గాలవారికి; కలదు= ఉన్నది; శూద్రునకున్‌= 
నాలుగవ వర్షంవాడికి; అమల పదము= స్వచ్చమైన కైవల్యపదం, భిక్షు సంసర్గ సులభము= సన్యాసుల సహవాసంచేత తేలికగా 
లభించునది; వానికిన్‌= ఆ శూద్రుడికి; భిక్షుతన్‌= సన్న్యాసి ధర్మంతో; పరంగన్‌= (ప్రవర్తించటం; చనదు= కూడదు. 
తాత్సర్యం: సన్మ్యాసిభావాన్ని పొంది ఈ అభ్యాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రవర్తించే అర్హత మూడు వర్ణాలవారికి 
ఉన్నది. శూద్రుడికి ఆ కైవల్యపదం సన్న్యాసినంటి పెట్టుకొని ఉండటం వలననే తేలికగా లభిస్తుంది. అతడు సన్న్యాసి 
ధర్మాన్ని స్వీకరించకూడదు. 


454 శ్రీమదాంధ్ర మహాభారతము 


క, పరమజ్ఞానుల యొద్దను । బరంగిన నజ్జుండును బోధభరితుండగు నిరం 

తర మేరుసమీపస్థితి । హిరణ్యరుచి( గాక మెసకమెసంగిన పగిదిన్‌. 325 
ప్రతిపదార్థం: నిరంతర మేరు సమీప స్థితిన్‌= ఎల్లవేళల మేరుపర్వతం దగ్గర ఉండటం చేత; కాకము= కాకి; హిరణ్యరుచిన్‌= 
బంగారు వన్నెతో; ఎసకము= అతిశయము; ఎసంగిన పగిదిన్‌= పెంపొందిన విధంగా; పరమ జ్ఞానుల+ఒద్దను= గొప్ప జ్ఞానం 


కలవారికడ; పరంగినన్‌= మెలగితే; అజ్ఞండడును= ఏమియు తెలియనివాడు కూడా; బోధభరితుండు= జ్ఞానంతో నిండినవాడు; 
అగున్‌= అగును. 


తాత్పర్యం: ఎల్లవేళలా బంగారు కొండ దగ్గర ఉండటంచేత కాకి కూడా బంగారు వన్నెతో మిలమిలలాడిన 
విధంగా గొప్ప జ్ఞానం కలవారిదగ్గర మెలగిన తెలియనివాడు కూడా జ్ఞానపూర్ణు డవుతాడు. 


విశేషం: ఇది భ్రమరకీటకన్యాయం వంటిది. పరుసవేది ఇనుమును బంగారు చేయటం వంటిది. ఆరు నెలలు కలిసి ఉంటే 
వారు వీరవుతారనే తెలుగు సామెత కూడా దీనిని నిరూపిస్తుంది. 


క. గురు శుశ్రూషా మహిమం । గరుణ( జతుర్వర్ధ హితముగా నిమ్మాడ్కిం 

బరివర్ణితంబు సేసెం | బరాశర మునీశ్వరుండు పారవముఖ్యూ! 326 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశ శ్రేష్టుడా!; పరాశర ముని+-ఈశ్వరుండు= పరాశరుడనే మునిశ్రేష్టుడు; ఈ+మాడ్కిన్‌= 
ఈ విధంగా; కరుణన్‌= దయతో; చతుర్‌+వర్ల హితముగాన్‌= నాలుగు వర్గాలవారికి మేలు కలిగే తీరున; గురు శుశ్రూషా 


మహిమన్‌= గురువులను సేవించటంవలన కలిగే గొప్ప స్థితిని; పరివర్షితంబు= నిండుగా చెప్పబడిన దానినిగా; చేసెన్‌= 
చేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజా! పరాశరమహర్షి ఈ విధంగా కరుణతో నాలుగు వర్గాల వారికి మేలు కలిగే విధంగా 
గురుసేవ గొప్పతనాన్ని వివరించి చెప్పాడు. 


విశేషం: మునీశ్వరుడు అనటంచేత అతడి మాట ప్రమాణంగా తీసికొనదగినదని సూచన. 'కరుణన్‌ అనటంవలన ఇట్లా 
చెప్పటంలో స్వార్థచింతన లేదనటం తెలియవస్తుంది. హితము’ అనటంవలన ఒకవేళ పైకి ఇది కటువుగా ఉన్నా, బౌషధంవలె 
ఆచరిస్తే మేలు చేసేది - అన్న స్ఫూర్తి కలుగుతుంది. పరివర్షితంబు అన్నచోట ఉపసర్గ 'పరి' అనేది - “ఇది తుదిమాట. 
దీనికి వికల్పాలు లేవు” అనటాన్ని స్ఫురింపజేస్తుంది. ఇట్టా ఈ చిన్న పద్యం వ్యంగార్థపుష్టమై కావ్యధర్మశోభితమై అలరారుతున్నది. 


వ. అని సకల ధర్మోపదేశధుర్యుండైన భీష్ముండు పరాశర మునివర్యు వాక్యసంచయంబు సెప్పినం బరితుష్పుండయి 
పరమ వినయంబునం బాండవాగ్రజుం డక్కురుకులాగ్రగణ్యుతో “నరులు సురలకు వంద్యులగు వారును గలరని 
విందు వారల వర్తనంబెట్టి దెటింగింపు' మనిన నతం డతని కిట్లనియె. 327 

ప్రతిపదార్థం: అని= ఇట్లు; సకల ధర్మ+ఉపదేశధుర్యుండు=అన్ని ధర్మాలను ఉపదేశించటంలో సమర్హుడు; ఐన భీష్ముండు= 


అయిన భీష్ముడు; పరాశర మునివర్యు వాక్య సంచయంబు= పరాశరమహర్షి యొక్క వాక్యాల సముదాయాన్ని; చెప్పినన్‌= 
చెప్పగా; పరితుష్టుండు+అయి= మిక్కిలి ఆనందించినవాడు అయి; పాండవ+అ([గ్రజుండు= పాండుకుమారులలో పెద్దవాడు 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 455 


అయిన ధర్మరాజు; పరమ వినయంబునన్‌= మిక్కిలి వినయంతో; ఆ+కురు కుల+అ(గ్రగణ్యుతోన్‌= కురువంశంలో మొదట 
లెక్కింపదగిన ఆ భీష్ముడితో; సురలకున్‌= దేవతలకు కూడా; వంద్యులు= మన్నింపదగినవారు; నరులు= మానవులు; కలరు= 
ఉన్నారు; అని; విందున్‌= వింటున్నాను; వారల వర్తనంబు= అట్టివారి నడవడి; ఎట్టిది?= ఏ విధమైనది?; ఎజింగింపుము= 
తెలియజేయుము; అనినన్‌= అంటే; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు= ఇట్టా; అనియెన్‌ = 
అన్నాడు. 

తాత్సర్యం: ధర్మాలన్నింటిని చక్కగా తెలియజెప్పటంలో నేర్పుగల ఆ భీష్ముడు ఈ విధంగా పరాశరమునీంద్రుడి 
వాక్యాలను తెలుపగా పరమానందం పొంది ధర్మరాజు మహా వినయంతో భీష్ముడితో “ఆర్యా! దేవతలు కూడా 
యొక్కదగిన నరులుంటారని విన్నాను. అట్టివారి నడవడి యెటువంటిదో తెలియజెప్పుము.' అంటే భీష్ము డతనితో 


ఇట్లా అన్నాడు. 


విశేషం: సురలు నరులకు వంద్యులు. ఇది సహజవ్యవహారం.కాని, సురలకు కూడా వంద్యులయిన నరులున్నారట. ఇది విశేష 
వ్యవహారం. ధర్మరాజుకు అట్టివారి నడవడిని గురించి తెలిసికొనాలనిపించింది. 


సీ. “ఇట్లు మాతలి యమరేంద్రుని నడిగిన । ధర్మార్ధ కామముల్‌ ధర్మచరిత 
వర్తన జెల్లించువారు, వామాక్షులు । గోర6గాం దగు రూపగుణ సమృద్ది 
గలిగియు వర్ణితకాము లయ్యెడు వారు । విద్యాధనైశ్వర్యవిషయ గర్వ 
విరహితులగువారు విజితేంద్రియులు నిజ । దారతృప్తులు. దపోధనము గాఢ 


తే. తత్పరత గూర్చు ఘనులు సత్యవ్రతులును | బరమశౌచులు బహుకార్యపరత లేని 
గూఢధర్ములు సన్నా్యస కోవిదులును । దనకు నభివంద్యు లగుట యతండు సెప్పె. 328 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇదే విధంగా; మాతలి= ఇం(ద్రుడి సారథి అయిన మాతలి; అమర+ఇంద్రునిన్‌= దేవేంద్రుడిని; 
అడిగినన్‌= అడిగితే) అతండు= ఆ ఇంద్రుడు; ధర్మ+అర్థ కామముల్‌= ధర్మము, అర్థము, కామము అనే పురుషార్థాలను; 
ధర్మచరిత వర్తనన్‌= ధర్మమును నడిపే ప్రవర్తనతో; చెల్లించువారు= సాగింపజేసేవారు; వామ+అక్షులు= చక్కని కనులుగల 
ఆడువారు; కోరంగాన్‌= వాంఛింపగా; తగు రూప గుణ సమృద్ది= తగిన అందమూ, సద్గుణ సంపదా; కలిగియున్‌= ఉండి 
కూడా; వర్ణిత కాములు= వదలిన కామం కలవారు; అయ్యడు వారు= అయ్యేవారు; విద్యా ధన+ఐశ్వర్య విషయ గర్వ 
విరహితులు= చదువు, సంపద, (ప్రభుత్వము అనే విషయాలవలన ఏర్పడే గర్వంలేనివారు; అగువారు= అయినవారు; 
విజిత+ఇంద్రియులు= గెలువబడిన ఇంద్రియములు గలవారు; నిజ దార తృప్పులు= తమ భార్యలతో తృప్తి చెందేవారు; గాఢ 
తత్సరతన్‌= చెదరని పట్టుదలతో; తపోధనమున్‌= తపస్సు అనే ధనాన్ని; కూర్చు ఘనులు= కూడబెట్టే గొప్పవారు; సత్యవ్రతులును= 
సత్యమునందు నిష్ట కలవారు; పరమశౌచులు= గొప్ప పరిశుద్దత కలవారు; బహు కార్యపరత= పెక్కు కార్యాలలో ఆసక్తి; 
లేని గూఢ ధర్ములు= లేకుండా గుట్టుగా ధర్మం ఆచరించేవారు; సన్న్యాస కోవిదులును= సన్యాస ధర్మంలో సర్వమూ తెలిసి 
ఆచరించేవారు; తనకున్‌= తనకు; అభివంద్యులు= నమస్కరింపదగినవారు; అగుటన్‌= కావటం; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: 'ఇదే విధంగా మాతలి దేవేంద్రుడిని అడిగాడు. అతడు ఇట్టా చెప్పాడు. ధర్మ, అర్థ, కామ పురుషార్థాలను 
ధర్మం తప్పని నడవడితో ఆచరించేవారు, సుందరాంగులు స్వయంగా కోరినా, తమకు తగిన రూపము, శక్తి 


456 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపదలు ఉన్నా కామాన్ని వదలి మెలగేవారూ, విద్యాగర్వం, ధనగర్వం, ప్రభుత్వగర్వం మొదలైనవి లేనివారు, 
ఇం[ద్రియములపై గట్టి అదుపు కలవారు, తమ భార్యలతో తృప్తిపొందేవారు, దృఢమైన పట్టుదలతో తపస్సు అనే 
ధనాన్ని కూడబెట్టే మహాత్ములు, సత్యనిష్ట కలవారు, వెలుపలిలోపలి పరిశుద్దతను సాధించేవారు, అనేక కార్యాల 
తగులం లేక గుట్టుగా ధర్మం ఆచరించేవారూ, నిజమైన సన్న్యాసధర్మాలను నేర్పుతో పాటించేవారు తనకు 
'మొైక్కదగినవారు. 


విశేషం: వీటికి క్రమంగా రఘువంశరాజులు, అర్జునుడు లేక ప్రవరుడు, జనకుడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, శ్రీరామచంద్రుడు 

మొదలగువారు ఉదాహరణ (ప్రాయులు. 

వ. అనిన విని ధర్మ్శతనయుండు “తటాక నిర్మాణ రూపంబగు ధర్మంబు విశేషంబు వినవలతుం జెప్పవే యనుటయు 
ననిమిషనదీనందనుం డాదరభరితుండై. 329 

ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని= ఆలకించి; ధర్మతనయుండు= ధర్ముని కుమారుడు; తటాక నిర్మాణ రూప ధర్మంబు 

విశేషంబు= చెరువును నిర్మించటం అనే ధర్మంలోని గొప్పతనం; వినవలతున్‌= వినటానికి ఇష్టపడుతున్నాను; చెప్పవే= 


దయతో వివరించుము; అనుటయున్‌= అంటే; అనిమిష నదీనందనుండు= దేవతల నది అయిన గంగ కొడుకు; ఆదర 
భరితుండు+ఐ= ఆదరంతో నిండినవాడై. 


తాత్పర్యం: తరువాత ధర్మరాజు “చెరువు (త్రవ్వించటం అనే ధర్మంలోని గొప్పతనం తెలిసికొనాలని ఉన్నది తాతా! 
చెప్పుతావా?' అంటే భీష్ముడు నిండైన ఆదరంతో ఇట్లా అన్నాడు. 


విశేషం: తటాకం - నీటికి సంబంధించినది. భీష్ముడు నదీనందనుడు. నది నీటికి నెలవు కదా! అందుకని ఆయనకు ఈ 
ప్రశ్న మరింత ఆనందాన్ని కలిగించింది. 


భీష్ము(డు ధర్మజునకు. దటాక నిర్మాణ ఫలనిశేషంబు సెప్పుట (సం.13-92-1) 


లూ 


దేవ తిర్యజ్నరస్థావరాశ్రయము త । టాకంబు విను మట్లు( గాక యందు 
గోకులంబులు నీరు గొని దాని కర్తకు । లము నెల్ల బుణ్యలోకమున కనుచు 
నీ లోకమున శ్రీయు నెక్కుడు కీర్తియు । నతనికి. జేయు వర్నాగమమున 
సీతున వేసవి జెబువులో నీరున్న । నగ్నిహోత్రాదిమయజ్ఞ వాజ 


ఆ. పేయఫలములోలి నాయన కగు గట్టం । దగిన తరువు లిడిన సుగతి గలుగు 


నిహసుఖంబుం బొందు విహగాది బహుభూత । వాససౌఖ్య మతండు సేసె. గాన. 330 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; తటాకంబు= జలాశయం (చెరువు); దేవ తిర్యక్‌+నర స్థావర+ఆ(శ్రయము= 
దేవతలకు, పశువులకు, పక్షులకు, నరులకు, కదలికలేని వస్తువులకు ఆశ్రయము; అట్టున్‌+కాక= అంతేకాక; అందున్‌= 
దానిలో; గోకులంబులు= ఆవుల మందలు; నీరు= నీటిని; కొని= (త్రావి; దాని కర్త కులమున్‌= ఆ చెరువు (త్రవ్వించినవాడి 
కులమును; ఎల్లన్‌=అంతటినీ; పుణ్యలోకమునకున్‌= పుణ్యలోకానికి; అనుచున్‌= పంపుతాయి; ఈ లోకమునన్‌= ఈ 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 457 


లోకంలో; శ్రీయున్‌= సంపదను; ఎక్కుడు కీర్తియున్‌= అధికమైన కీర్తిని; అతనికిన్‌= ఆ కర్తకు; చేయున్‌= కలిగిస్తాయి; 
వర్గా ఆగమమునన్‌= వానకాలము రాకయందూ; సీతునన్‌= చలికాలంలోనూ; వేసవిన్‌= వేసవికాలంలోనూ; చెఖువులోన్‌= 
తటాకంలో; నీరు= జలం; ఉన్నన్‌= ఉంటే; ఆయనకున్‌= (త్రవ్వించిన ఆ వ్యక్తికి; అగ్నిహోత్ర+ఆదిమ+యజ్ఞ వాజపేయ 
ఫలములు= అగ్ని హోత్రం మొదలుగాగల యజ్ఞాలూ, వాజపేయ యాగం మొదలైన వాని ఫలాలు; ఓలిన్‌= వరుసగా; అగున్‌= 
సిద్దిస్తాయి; కట్టన్‌= కట్ట మీద; తగిన తరువులు= యోగ్యమైన చెట్టు; ఇడినన్‌= నాటితే; అతండు= ఆ కర్త; విహగ+ఆది బహు 
భూత వాస సౌఖ్యము= పక్షులు మొదలైన పెక్కు ప్రాణుల నివాసం అనే సుఖాన్ని; చేసెన్‌= చేశాడు; కానన్‌= కనుక (అతడికి); 
సుగతి= పరంలో మంచిగతి; కలుగున్‌= కలుగుతుంది; ఇహసుఖంబున్‌= ఈ లోకపు సుఖాన్ని కూడా (అతడు); పొందున్‌= 
పొందుతాడు. 


తాత్సర్యం: వినుము. చెరువు దేవతలకు, పశువులకు, పక్షులకు, రాయి రప్పువంటి స్టావరాలకు నెలవైనది. అంతేకాదు. 
అందులో నీరు త్రావి ఆవులమందలు దాని కర్త కులాన్నంతటినీ పుణ్యలోకాలకు పంపుతాయి. ఈ లోకంలో గొప్ప 
సంపదనూ, చెడని కీర్తినీ కలిగిస్తాయి. వానకాలంలో, చలికాలంలో, ఎండకాలంలో చెరువులో నీళ్ళుంటే మహాయజ్ఞాలు 
చేసిన ఫలం ఆ కర్తకు లభిస్తుంది. కట్టమీద తగిన చెట్టు నాటితే పక్షులు మొదలైన ప్రాణికోటికి నిలువనీడనిచ్చి 
సుఖం కూర్చినవాడు జొతాడు కనుక అతడికి ఇహపర సుఖాలు కలుగుతాయి. 


విశేషం: ఈనాడు మనం ఎక్కువగా అనుకొంటున్న పర్యావరణ సమతౌల్యభావన ఇందు చూడవచ్చును. 


క, సలిలాశయములు చేసిన | నలఘుప్రియ మందు( బితృచయము లూర్హ్వగతుల్‌ 
గలుగును దానం దమ కను । తలపున నది గోరుచుండు ధర్మతనూజా! 331 


ప్రతిపదార్థం: ధర్మతనూజా!= ధర్మనందనా! పితృచయములు= పితృదేవతలు; సలిల+ఆశయములు= నీటి కొలకులు; 
చేసినన్‌= నిర్మిస్తే అలఘు పియము= మిక్కిలి ప్రియమును; అందున్‌= పొందుతారు; దానన్‌= దానివలన; తమకున్‌= 
తమకు; ఊర్హగతుల్‌= సైలోకపు గమనములు; కలుగును= సిద్దిస్తాయి; అను తల(పునన్‌= అనే భావంతో; అది= తటాక 
నిర్మాణాన్ని; కోరుచుండున్‌= కోరుతూ ఉంటారు. 


తాత్సర్యం: ధర్మరాజా! పితృదేవతలు తమ వంశంవారు చెరువులు (త్రప్వాస్తే పరమానందం పొందుతారు. దానివలన 
తమకు ఉత్తమ లోకాలకు పోయే వీలు కలుగుతుందని దాని నెప్పుడూ కోరుతూ ఉంటారు. 


తే. ఛాయ నతిథి వర్గంబు. బుష్పముల సురగ । ణంబు€ బండుల. బితృనివహంబు( బ్రమద 

మంద జేయు వృక్షంబు లట్లగుట వృక్ష | రోపణ క్రియ మేటి ధర్మువు కుమార! 332 
ప్రతిపదార్థం: కుమార!= నాయనా! వృక్షములు= చెట్టు; ఛాయన్‌= తమ నీడతో; అతిథివర్గంబున్‌= అతిథుల సముదాయాన్ని; 
పుష్పములన్‌= పూవులతో; సురగణంబున్‌= దేవతల సముదాయూన్నీ; పండులన్‌= పండ్లతో; పితృ నివహంబున్‌= పితృదేవతల 
గణాన్నీ; ప్రమదము= అధికానందం, అందన్‌+చేయున్‌= కలిగిస్తాయి; అట్టు= ఆ విధం; అగుటన్‌= కావటంవలన; వృక్షరోపణ 
(క్రియ= చెట్టు నాటటం అనే పని; మేటి ధర్మువు= గొప్ప ధర్మం. 
తాత్సర్యం: నాయనా! చెట్టు తమనీడతో అతిధులకూ, పువ్వులతో దేవతలకు, పండ్లతో పితృ్సదేవలకూ పరమానందం 
కలిగిస్తాయి. కనుక చెట్టు నాటటమనే పని గొప్ప ధర్మం. 


458 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఒక చెట్టు నాటితే మూడు లోకాలవారు తృప్తి పొందటాన్ని బుషులు భావించిన సంగతిని మనం అనుక్షణం 
స్మరించాలి. ఈనాటి వృక్షరక్షణతత్సరతతో పోల్చి చూడవచ్చును. 


క. అనిన విని ప్రీతుండై య । జ్ఞన విభుండు గృహస్థధర్మ సాకల్యజ్ఞా 
'ఈఊ- న pa 
న నిరూఢి నాదు చిత్తం । బున నొలయింపు భవదీయ పుణ్యఫణితులన్‌. 333 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ప్రీతుండు+ఐ= ఆనందించినవాడై; ఆ+జనవిభుడు= ఆ రాజు, 
ధర్మజుడు; గృహస్థ ధర్మ సాకల్య జ్ఞాన నిరూఢిన్‌= గృహస్సుడి ధర్మపు సమగ్రమైన జ్ఞానంయొక్క (ప్రసిద్దిని; భవదీయ 
పుణ్యఫణితులన్‌= నీవైన పవిత్ర వాక్కులతో; నాదు చిత్తంబునన్‌= నా హృదయంలో; ఒలయింపు= (ప్రవేశపెట్టుము. 
తాత్పర్యం: ఆ మాటలు విని ఆనందించిన ధర్మరాజు 'గృహస్థ్ర ధర్మానికి సంబంధించిన నిండైన ప్రసిద్దిని ల్స్‌ 
పుణ్యవాక్యాలతో నా హృదయంలో ప్రవేశపెట్టుము' అని అడిగాడు. 


క. అనవుడుం దాత యలరి య । మ్మనుమనితో నిట్టు లనియె మహియును విష్ణుం 
డును జేసిన సంవాదము । విను మది నీ కోర్మి( దీర్టు విశ్రుత కీర్తీ! 334 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; తాత; అలరి= సంతోషపడి; ఆ+మనుమనితోన్‌= మనుమడైన ఆ ధర్మరాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; విశ్రుతకీర్తీ!= ప్రసిద్ధికెక్కిన కీర్తిగలవాడా!; మహియును= భూదేవియు; విష్ణుండును= 
విష్ణువును; చేసిన సంవాదము= చేసిన సంభాషణము; వినుము; అది= ఆ (ప్రసంగం; నీ కోర్కిన్‌= నీ కోరికను; తీర్చున్‌= 
నెరవేరుస్తుంది. 


తాత్పర్యం: అన్నంతనే తాత ఆ మనుమడితో ఇట్టా అన్నాడు. “ప్రసిద్దమైన కీర్తిగల ధర్మరాజా! మునుపు భూదేవికి 
విష్ణువుకు అయిన సంవాదం వినుము. అది నీ కోరికను తీరుస్తుంది. 


విశేషం: భూవిష్ణు సంవాదరూప ఇతిహాసప్రకటన ఆదరాతిశయంకొరకని గుర్తించాలి. 


తే. నన్నునీ వడిగిన యట్లు వెన్ను డర్ది | బుజ్జవంబులు మున్నుగ భూమిదేవి 
నడిగి; దానికి. బ్రియమంది యమ్మహాను । భావ యిట్లని చెప్పె. దద్దావ మలర. 335 


ప్రతిపదార్థం: నన్నున్‌= నన్ను; నీవు; అడిగిన+అట్టు= అడిగిన విధంగా; వెన్ను(డు= కృష్ణుడు; అర్థిన్‌= కోరికతో; బుజ్జవంబులు= 
లాలనలు; మున్నుగన్‌= ముందు కలుగునట్టుగా; భూమిదేవిన్‌= భూదేవిని; అడిగెన్‌= అడిగినాడు; దానికిన్‌= ఆ అడగటానికి; 
ప్రియము+అంది= సంతోషపడి; ఆ+మహానుభావ= గొప్ప ప్రభావంగల ఆ భూమి; తత్‌+భావము= ఆ విష్ణుడి హృదయం; 
అలరన్‌= (ప్రీతి పొందగా; ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పినది. 


తాత్సర్యం: నన్ను నీవడిగినట్టుగా కృష్ణుడు ముందు (పేమవాక్యాలతో బుజ్జగించి భూదేవిని అడిగాడు. దానికి 
ప్రీతిచెంది, ఆ మహానుభావునికి, అతడి హృదయం ట్రీతిపొందే విధంగా ఇట్టా చెప్పింది. 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 459 


విశేషం: బుజ్జవంబులు - విష్ణువు సర్వమూ తెలిసినవాడు. (ప్రేమతో భూదేవితో చెప్పించాలని అతడికి కోరిక కలిగింది. 
అందుకని లాలన మాటలు చాలా పలికాడు. 


క. “దేవా! హుతవహపరిచ । ర్యావిధి యొనరించి బలిసమాచరణము భ 
క్హ్యావేశంబున( జేయంగ । దైవతసంఘంబు సమ్మదంబునం దేలున్‌. 336 


ప్రతిపదార్థం: దేవా!= ప్రభూ! హుతవహ పరిచర్యా విధి= అగ్నిసేవ అనే కార్యం; ఒనరించి= చేసి; బలిసమాచరణము= 
బలివేయటం అనే మంచి పనిని; భక్తి+ఆవేశంబునన్‌= భక్తి ఒడలంతయు నిండునట్టుగా; చేయ(గన్‌= చేస్తే; దైవత సంఘంబు= 
దేవతల సముదాయం; సమ్మదంబునన్‌= మిక్కిలి ఆనందంతో; తేలున్‌= తేలుతుంది. 


తాత్సర్యం: ప్రభూ! గృహస్థుడు అగ్ని ఆరాధన చేయాలి. భూతాలకు బలిని ఒడలంతా నిండిన భక్తితో చేయాలి. 
దానివలన దేవతల సముదాయం పరమానందంలో తేలుతుంది. 


విశేషం: అన్ని అర్భన శాస్త్రీయమైన ప్రక్రియ. అగ్నిలో హుతమైన మంచి పదార్థాల శక్తి వాతావరణంలో లీనమై పరిసరాలను 
కాలుష్యం నుండి రక్షిస్తుంది. ఆ వాసన పీల్చిన ప్రాణులన్నింటికీ ఆ శక్తి సంక్రమిస్తుంది. 


భారతీయులు 'చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనే భావం కలవారు కారు. అందరికీ అన్నీ సుఖంగా ఉంటేనే తమకు 
సుఖం అనే భావన వారిది. ఆ దృష్టితో చీమలు మొదలుకొని వీలైనంత ఎక్కువ పరిధిలో ప్రాణులకు ఆహారం అందించి 
తాము తింటారు. దీనికే 'భూతదయ' అని పేరు. “నితాంతాపారభూతదయ” ప్రసాదించుమని భాగవత ప్రార్థన. అన్నింటిలో 
పరమాత్మను చూసే లక్షణం కూడా ఇందులో గోచరిస్తుంది. పైగా ఇచట పలుకుతున్నది భూమాత - అన్ని జీవుల ఆకలి 
తీర్చటమే ఆమె (ప్రగాఢ వాంఛ. 


తే. అన్నమున దుగ్రమున( బండ్లనైన మూల । కోటి నైనను దనుపారు నీటనైన 

నిత్యమును జేయునది పితృకృత్య మోపి । వైశ్వదేవ మవశ్య నిర్వాహ్య మనఘ! 337 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; అన్నమునన్‌= అన్నంతో గానీ; దుగమునన్‌= పాలతో గానీ; పండ్లన్‌+ఐనన్‌= 
ఫలాలతో గానీ; మూలకోటిన్‌= దుంపల సముదాయంతో; ఐననున్‌= కానీ; తనుపారు నీటన్‌= మంచి చల్లని నీటితో; ఐనన్‌= 
కానీ; ఓపి= సహించి; పితృకృత్యము= పితృదేవతల పని అయిన తర్పణం; నిత్యమును= ప్రతిదినమూ; చేయునది= చేయాలి; 
వైశ్య్వదేవము= వైశృదేవమనే కర్మ; అవశ్య నిర్వాహ్యము= తప్పని సరిగా చేయవలసినది. 
తాత్సర్యం: అన్నం, పాలు, పండ్లు, దుంపలు, చల్లని నీరు - అనే వీటిలో దేనితోనైనా ప్రతిదినము పితృదేవతలకు 
తర్పణం చేయాలి. 'వైశ్య్వదేవం' అనే కర్మ తప్పని సరిగా ఆచరించాలి. 


విశేషం: పితృకృత్యము - పితృయజ్ఞం. ఇది ప్రతిదినం చేయవలసిన అయిదు యజ్ఞాలలో ఒకటి. 'వైశ్యదేవం' - విశ్వదేవులనే 
వారికి పీతి కలిగించే ఒక వైదికకార్యం. ఇది దేవయజ్ఞంలో భాగం. 


ఈ యజ్ఞాలన్నీ ఆధునికదృష్టితో శాస్త్రీయ ప్రయోజనాలను కలిగించటం పరీశీలించవచ్చును. వాతావరణ సమతౌల్య 
సాధనకు, త్యాగబుద్దిని పెంపొందించటానికి ఇవి నిమిత్తాలుగా మనం సంభావించాలి. 


460 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఆ చేంత పిదప దానం । బాచరణీయంబు శక్తి కనుగుణముగ భి 

క్షాచర్య సేయు విప్రుల । వేచి యిడ(గవలయు నెపుడు వేగమ భిక్షల్‌. 338 
ప్రతిపదార్థం: ఆ చేంత పిదపన్‌= ఆ పని తరువాత; శక్తికిన్‌= తన ఓపికకు; అనుగుణముగన్‌= తగినట్టుగా; దానంబు= 
ఈవి; ఆచరణీయంబు= చేయదగినది; ఎపుడున్‌= ఎల్లవేళల; భిక్షాచర్య= బిచ్చమెత్తుకొనటం; చేయు విప్రులన్‌= చేసే 
విద్యావంతులను; వేచి= కనిపెట్టుకొని ఉండి; వేగము+అ= ఆలస్యం చేయకుండా; భిక్షల్‌= భిక్షలను; ఇడంగవలయున్‌= ఇవ్వాలి. 
తాత్సర్యం: వైశ్వదేవం తరువాత తన శక్తి మేరకు దానాలు చేయాలి. బిచ్చమెత్తుకొనే విద్యావంతులైన (బ్రాహ్మణులను 
ఎదురుచూచి వేగంగా భిక్షలివ్యాలి. 


విశేషం: దీనిని మనుష్యయజ్ఞం అంటారు. ఇది ఒక విధమైన “సోషలిజం”. అందరూ సుఖపడాలి" అనే తత్త్యం ఇందులో 
మనకు గోచరిస్తుంది. ఇతరులకు పెట్టకుండా తినే తిండి అతి నికృష్ణమైనదిగా భారతీయ బుషులు భావించటంలోని 
సామాజికదృష్టిని మనం గుర్తించి “అతిసంచయేచ్చ” వదలుకొనటం కర్తవ్యమని ఇటువంటి అంశాలవలన తెలిసివస్తుంది. 


“దానే నారాతీనపానుదన్తి” అని మహానారాయణోపనిషత్తు చెప్పుతున్నది. దానంతో శత్రువులు తొలగిపోతారట. 


తే. అప్పటికి వారు లేకున్న నగ్రమగ్ని | ముఖమునందైన నిడునది సఖుల బంధు 

జనుల నతిథుల గురుల భోజనవిధాన । తృప్తులుగం జేసి బలివిధి. దీర్వవలయు. 339 
ప్రతిపదార్థం: అప్పటికిన్‌= ఆ సమయానికి; వారు= యాచకులైన ఆ విప్రులు; లేక+ఉన్నన్‌= లేకపోతే; అగ్రము= అన్నంలో 
మొదటి భాగాన్ని; అగ్నిముఖమునందున్‌= హోమంలో; ఐనన్‌= అయినా; ఇడునది= ఉంచాలి; సఖులన్‌= మి(త్రములను; 


బంధు జనులన్‌= చుట్టాలను; అతిథులన్‌= భోజనం వేళకు వచ్చిన అన్నార్జులను; గురులన్‌= గురువులను; భోజన విధాన 
తృప్తులుగన్‌= అన్నం పెట్టటంచేత తృప్తిపడిన వారినిగా; చేసి= కావించి; బలివిధిన్‌= బలికార్యాన్ని; తీర్ప్వవలయున్‌= తీర్చాలి. 


తాత్సర్యం: భోజనసమయానికి విద్యావంతులైన బ్రాహ్మణోత్తములు రాకపోతే వండిన పదార్థాలలో ముందు 
భాగాన్ని హోమకుండంలోనైనా వేయాలి. తరువాత మిత్రులను, చుట్టాలను, అతిథులను, గురువులను అన్నంపెట్టి 
తృప్తిపరచాలి. పిదప బలికార్యం చేయాలి. 


నిశేషం: బలికార్యం అంటే పక్షులకు, పశువులకు అన్నంలో కొంతభాగం ఇవ్వాలని భావన. దీనిని తరువాత వివరిస్తున్నారు. 


వ. బలు లుభయ ప్రకారంబులు; వానియందు ధర్మాధర్మౌషధి వనరక్షోజనాది విషయంబైన శ్రౌతబలి యేను 
మున్ను నిర్దేశించినది; యిప్పుడు చెప్పినయది పశుపక్షి చండాల ప్రభృతి గోచరంబగు స్మార్తబలి' యని 
నిర్దేశించి వెండియు. 340 

ప్రతిపదార్థం: బలులు= 'బలి' అనేది; ఉభయ (ప్రకారంబులు= రెండు విధాలైనవి; వానియందున్‌= వానిలో; ధర్మ+అధర్మ+ఓషది 


వన, రక్షస్‌, జన+ఆది విషయంబు= ధర్మానికి అధర్మానికి; ఓషధులు, అడవులు, రక్షస్సులనే జనాలు మొదలైనవాటికి 
సంబంధించినది; ఐన= అయిన; శ్రౌతబలి= (శ్రుతి - వేదం చెప్పిన బలి; ఏను= నేను; మున్ను= ముందు; నిర్దెశించినది= 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 461 
చెప్పినది; ఇప్పుడు; చెప్పినయది= చెప్పినది; పశు పక్షి చండాల (ప్రభృతి గోచరంబు= జంతువులు, పక్షులు, చండాలురు 


మొదలైనవారికి సంబంధించినది; అగు= అయిన; స్మార్తబలి= స్మృతి, ధర్మశాస్త్రం చెప్పిన బలి; అని, నిర్దశించి= చెప్పి; 
వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: బలులు రెండు రకాలు. వాటిలో ఇదివరకు నేను చెప్పిన (శ్రౌతబలి. అది ధర్మానికి, అధర్మానికి 
ఓషధులకు, అడవులకు, రక్షస్సులకు మొదలైన వాటికి సంబంధించినది. ఇప్పుడు చెప్పినది స్మార్తబలి. ఇది పశువులకు, 
పక్షులకు, చండాలురు మొదలైన వారికి సంబంధించినది - అని వివరించి ఇంకా ఇట్టా చెప్పింది. 


విశేషం: వైశ్వదేవానికి పూర్వం ఒక బలి తరువాత ఒక బలి అని చెప్పారు. వాటి విభాగం విషయాన్ని ఇక్కడ చక్కగా 
వివరించారు. 


ఆ. విను గృహస్టధర్మవిధ మిది యీ భంగి | నడపి పిదప భోజనంబు సేయ 

వలయు విప్రు( డిట్టి వాండొందు నిహపర | సౌఖ్యసంపదల( బ్రశస్తచరిత!” 341 
ప్రతిపదార్థం: (ప్రశస్తచరిత!= కొనియాడబడిన (ప్రవర్తన కలవాడా!; విను= వినుము; గృహస్థ ధర్మ విధము= గేస్తుని ధర్మపు 
పద్దతి; ఇది; ఈ భంగిన్‌= ఈ పద్దతిని; నడపి= సాగించి; పిదపన్‌= పిమ్మట; విప్రుండు= విద్యావంతుడు; భోజనంబు+ 


చేయవలయున్‌= భోజనం చేయాలి; ఇట్టివాండు= ఇటువంటివాడు; ఇహ పర సౌఖ్య సంపదలన్‌= ఈ లోకపు పరలోకపు సుఖాల 
సంపదలను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: స(త్రవర్తన కల ఓ కృష్ణా! ఇది గృహస్థధర్మం. ఈ పద్దతిని సాగించి విప్రుడు భోజనం చేయాలి. 
ఇట్టివాడు ఇహపరసుఖాలను పొందుతాడు. 


విశేషం: ఇది భూదేవి కృష్ణుడికి చెప్పినమాట. తరువాతి పద్యంలో కృష్ణు డట్లా చేశాడని చెప్పుతున్నారు. కాబట్టి ఇక్కడ 
విప్రశబ్దం విశేషార్థంలో - “ఉత్తమ జ్ఞానవృద్దుడు' - అనే అర్థంలో వాడినట్టు గుర్తించాలి. 
య థ = By ఠా థ య ౨ 


క. అని చెప్పిన గృష్టుండు నె। మృన మలర గృహస్థవిధి సమాచరణము ని 

ష్ట నడపె6 గర్మ శ్రద్దా । ఘన! నీవును నట్ల నడపు గార్డస్ట్యంబున్‌. 342 
ప్రతిపదార్థం: అని; చెప్పినన్‌= చెప్పగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; నెజ+మనము= నిండు హృదయం; అలరన్‌= సంతోషింపగా; 
గృహస్థ విధి సమాచరణము= యజమానధర్మపు ఆచారాలను; నిష్టన్‌= పట్టుదలతో; నడపెన్‌= నడిపాడు; కర్మ (శ్రద్దాఘన!= 
కర్మములయందు (శ్రద్దచేత గొప్పువాడా!; నీవును= నీవు కూడా; అట్టు+అ= అట్లాగే; గార్హస్థ్యంబున్‌= గృహస్థధర్మాన్ని; నడపు= 
సాగించుము. 


తాత్సర్యం: అని చెప్పగా కృష్ణుడు హృదయంలో ఎంతో సంతోషించి గృహస్థధర్మ ఆచారాలను నిష్టతో నిర్వహించాడు. 
ధర్మరాజా! నీవు కూడా కర్మ(శ్రద్ద అధికంగా కలవాడవు కనుక గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహించుము. 
విశేషం: నిజానికి కృష్ణుడికి ఈ లౌకికధర్మాలతో పని లేదు. కాని లోకసం(గ్రహంకొరకు, లోకులకు ప్రమాణబుద్ది ఏర్పడటం 


కొరకు ఆచరించినట్టు చెప్పినారని మనం (గ్రహించాలి. “యద్యదాచరతి శ్రేష్ట స్తత్ర దేవేతరో జనః” అనే గీతావాక్యం ఇట 
స్మరించాలి. 


462 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అది దురితనిరాసము న । భ్యుదయానందంబు జేయు బుణ్యయశస్సం 
పద నిచ్చు నూర్ద్వలోక । ప్రదమగు దాని గొనియాడు భరతవరేణ్యా!' 343 


ప్రతిపదార్థం: భరతవరేణ్యా!= భరతవంశంలో శ్రేష్టుడా!; అది= ఆ గృహస్థధర్మం; దురిత నివాసము= పాపాలను పోగొట్టేది; 
అభ్యుదయ+ఆనందంబున్‌= శుభంతో కూడిన ఆనందాన్ని; చేయున్‌= కలిగిస్తుంది; పుణ్య యశస్‌+సంపదన్‌= పుణ్యమైన 
కీర్తి అనే సంపదను; ఇచ్చున్‌= ఇస్తుంది; ఊర్ద లోక ప్రదము= పై లోకాలను భద్రంగా ఇచ్చేది; అగున్‌= అవుతుంది; దానిన్‌= 
అట్టి గృహస్థ ధర్మాన్ని; కొనియాడు= మనస్సులో (ప్రశంసించుము. 


తాత్పర్యం: ధర్మజా! గృహస్థధర్మం పాపాలను పటాపంచలు చేస్తుంది. ఈ లోకంలో శుభాలన్నీ కూర్చి ఆనందం 
కలిగిస్తుంది. పవిత్రమైన కీర్తి అనే సంపదను (ప్రసాదిస్తుంది. పుణ్యలోకాలను చక్కగా కూరుస్తుంది. కనుక దానిని 
గొప్పుగా భావించుముూ. 


విశేషం: నాలుగు ప్రయోజనాలను ఇక్కడ చెప్పుతున్నారు. 1.పాపాలు పోవటం; 2. ఐహిక ఆనందం కలగటం; 3.పుణ్యకీర్తి 
లభించటం; 4. ఉత్తమలోకాలు సిద్దించటం. ఇవి ఒక దానికొకటి కారణకార్యసంబంధం కలవి. కొనియాడటమంటే దాని 
మహిమను ఎల్లప్పుడు భావిస్తూ ఆచరిస్తూ ఉండటం అనే అర్థాన్ని భావించాలి. 


వ. అని యిట్లు భీష్ముండు భీమాగ్రజునకు గృహస్థ ధర్మప్రకారం బెఖింగించెనని చెప్పుటయు నప్పారవకులోత్తముల 
సంప్రశ్నోత్తరంబులు మలి యెత్తెఅంగునం జెల్లెం? జెప్పవే యనుటయు. 344 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; భీష్ముండు= భీష్ముడు; భీమ+అ(గ్రజునకున్‌= భీముడి అన్న అయిన ధర్మరాజునకు; 
గృహస్థధర్మ ప్రకారంబు= గృహస్టుడి ధర్మపు విధానం; ఎజింగించెన్‌= తెలిపాడు; అని; చెప్పుటయున్‌= చెప్పగా; ఆ+పౌరవ 
కుల+ ఉత్తముల సం(ప్రశ్న+ఉత్తరంబులు= పూరువంశంలో అతిశ్రేష్టులగు అ ధర్మరాజ శాంతనవుల మంచి (ప్రశ్నలు, 
సమాధానములు; మతణీ= ఇంకా; ఏ+తెజంగున్‌= ఏ విధంగా; చెల్లెన్‌= సాగెను; చెప్పవే= దయచేసి తెల్పుము; అనుటయున్‌= 


అనగా. 


తాత్సర్యం: అని ఈ విధంగా భీష్ముడు ధర్మరాజునకు గృహస్థాశ్రమ ధర్మవిధానం చెప్పాడని చెప్పగా జనమేజయుడు 
ఇంకా ఆ పూరువంశ (్రేష్టుల ప్రశ్చసమాధానములు ఏ విధంగా సాగాయో తెల్పుమని కోరాడు. 


విశేషం: అది పౌరవకులం - పూరు చక్రవర్తి చాలా గొప్ప వ్యక్తి అతని కులం, అందులో ఉత్తములు - అనటంచేత పాఠకుడు 
ఎంత అవధానబుద్దితో వినాలో హెచ్చరిక చేసినట్టయినది. అవి వట్టి ప్రశ్నలు కావు. 'సు' ప్రశ్నలు - మానవ సమాజం చక్కగా 
భావించదగిన ప్రశ్నలు. “చెప్పవే” అనేది పరిప్రశ్ళరూప ప్రార్ధన. 
ఆశ్వాసాంతము 
చ. అపగత కామరోష హృదయాంతర ఖేలన కల్య! నిర్ణపా 
జప మహిత ప్రతైక పర సంగధురాధిక లౌల్య! చంద్రమ 


ఆనుశాసనిక సర్వము - తృతీయాశ్వాసము 463 


2 


పనమయాక్ష! కౌస్తుభనితాంతరుచి స్పురితాస్టిదామ దీ 


b 


[లి 


పటల చారువక్ష! మునిధీస్పుట భావిత! దేవ సేవితా! 345 


ప్రతిపదార్థం: అపగత కామరోష హృదయ+అంతర ఖేలన కల్య!= తుడిచి పెట్టుకొనిపోయిన కామం, (క్రోధం గల హృదయం 
లోపల ఆడుకొనటంలో నేర్సరీ!; నిర్ణపా జప మహిత వ్రత+ఏక పర సంగ ధురా+అధిక లౌల్య!= 'అజపా' మం(త్రం జపం 
చేయటమనే గొప్ప దీక్షలో గొప్ప ఆసక్తికలవారికి సంబంధించిన భారం విసయంలో గొప్ప ఆసక్తి కలవాడా!; చం(ద్రమస్‌+తపన 
మయ+అక్ష= చంద్రుడు, సూర్యుడు అనే రూపాల కన్నులు కలవాడా!; కౌస్తుభ నితాంతరుచి స్ఫురిత అస్థిదామ దీప్తి పటల 
చారువక్ష!= కౌస్తుభమణి యొక్క గొప్ప కాంతితో విరాజిల్లే ఎముకలదండ దీప్తుల సముదాయంతో అందమైన ఎదురురొమ్ము 
కలవాడా!; ముని ధీ స్ఫుట భావిత!= మహర్షుల బుద్దిచేత స్పష్టంగా భావింపబడే దేవా!; దేవ సేవితా!= దేవతలచేత సేవింపబడే 
ప్రభూ! 


తాత్సర్యం: స్వామీ! కామ(క్రోధాదులు లేని హృదయాలలో (క్రీడించటంలో నీవు నేర్పరివి. అజపా గాయఃత్రీమం(త్రం 
జపించటమే గొప్ప వ్రతంగా గలవారి సర్వభారాలు వహించటంలో ఆసక్తి కలవాడవు. చంద్రుడు, సూర్యుడు నీ 
కన్నులు. కౌస్తుభమహాకాంతులతో తళతళలాడే అస్థిమాలా కాంతులతో అందమైన వక్షస్‌స్టలం నీది. మహర్షుల 
బుద్దులు నిన్ను చక్కగా భావిస్తాయి. దేవతలందరు నిన్ను సేవిస్తూ ఉంటారు. 


విశేషం: ఈ విశేషణాలు హరికీ, హరుడికీ సమంగా సరిపోతాయి. కౌస్తుభమణి హరిది, అస్థిమాల హరుడిది. తత్త్యదృష్టితో 
రెండూ ఒకటే. 


'అజపా' గాయత్రీ అని ఒక మంత్రం. అది పరమాత్మను వర్లిస్తుంది. ఆ జపం చేసేవారి సర్వభారాలను - 
యోగక్షేమాలను భగవంతుడు ఆసక్తితో వహిస్తాడు. 


మునులంటే కేవలం భావనామయంగా భగవంతుడిని దర్శించేవారు. వాక్కులు, మనస్సు అతడిని అందజాలవని 
శ్రుతి చెప్పుతున్నది కదా! 


క. సత్వ్వాధిష్టాన కృత శు । భత్త్వ ప్రకటాభిధాన! భక్తాధీనా! 
తత్త్వం పదార్ధరూపా! తత్త్వ సదనదీప! ధూత దైత్యాటోపా! 346 


ప్రతిపదార్థం: సత్త్య= సత్తగుణానికి; అధిష్టాన= ఆధారం కాబట్టి; కృత= చేయబడిన; శుభత్వ= మంగళాన్ని; ప్రకట= 
తెలియజేసే; అభిదాన!= పేరుగలవాడా!; భక్త+అధీనా!= భక్తులకు వశమైనవాడా!; తత్‌+త్వం పదార్థరూపా!= అది నీవు అనే 
పదాల అర్థమైనవాడా!; తత్త్యసదనదీప!= బ్రహ్మ భావమనే మహాగృహానికి దీపమైనవాడా!; ధూత దైత్య+ఆటోపా!= ఎగురగొట్టబడిన 
దైత్యుల గర్వం కలవాడా! 


తాత్సర్యం: స్వామీ! నీ పేర్టు సత్త్వగుణానికి ఆధారాలు. వాటివలన మానవులకు కలిగే శుభాలను స్పష్టం చేస్తూ 
ఉంటాయి. నీవు భక్తులకు వశం అయినవాడవు. “తతో “త్వం” అనే పదాలకు అర్థమైనవాడవు నీవు. (బ్రహ్మభావ 
భవనానికి నీ వొక మహాదీపం. దైత్యుల మిడిసిపాటును తుక్కుదూగరగా కొట్టివేస్తావు. 


464 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: భగవంతుడి పేర్లన్నీ - శివనామాలుగానీ, విష్ణునామాలుగానీ సత్వగుణంతో నిండారి, శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. 
అందుకే ఆ నామాలను పారాయణ చేస్తూ ఉంటారు. 


అటువంటి భక్తులకు భగవంతుడు వశమై పోతాడు. నిజానికి భగవంతుడు మహావిషయం. భక్తుడు అల్పవిషయం. 
అయినా భగవంతుడు భక్తుడి వశంలో ఉండటానికి ఇష్టపడతాడు. వాత్సల్యపూర్గ్ణుడైన తండ్రి సర్వసమర్భుడై ఉండి కూడా 
కుమారుడిని వీపుమీద ఎక్కించుకొని మోసినట్టు ఈ అంశాన్ని సంభావించాలి. తత్‌ - ఆ పరమాత్మ; త్వమ్‌ - నీవు - జీవుడు, 
ఈ రెండూ జ్ఞానానికి ఒకటే. నీవే బ్రహ్మవు అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. 

'తతో అంటే బ్రహ్మపదార్థం - 'తత్త్యం- అంటే బ్రహ్మపదార్థ భావన. దానికి పరమాత్మ దీపం - అంటే (బ్రహ్మము 
సంగతి నరుడికి తెలియజేప్పే జ్ఞానం కలవాడని భావం. 


దైత్యులు - అంటే అఖండ చైతన్యాన్ని గుర్తించలేక ఖండబుద్దితో అల్వాత్ములైనవారు. వోరి గర్వాన్ని 
నాశనంచేయటమంటే అల్పజ్ఞానాన్ని ముక్కలుగా చేసి వేయటం. 


మాలిని : 
జగదవన వినోదా! సత్యజాత ప్రమోదా! 
సగుణ విగుణ భంగీ! సంయమారామ సంగీ! 
విగత వికృత మూర్తీ! విశ్వభూత ప్రవర్తీ! 
సుగమగహన భూమా! సోమపింఛాబిరామా! 347 


ప్రతిపదార్థం: జగత్‌+అవన వినోదా!= లోకాల రక్షణం చేయటమే వినోదం అయినవాడా!; సత్య జాత (ప్రమోదా!= సత్యం 
నుండి పుట్టిన పరమానందం కలవాడా!; సగుణ విగుణ భంగీ!= సగుణం, విగుణం అనే రెండు పద్దతులు కలవాడా!; 
సంయమ+ఆరామ సంగీ!= ఇం[ద్రియ నిగ్రహం అనే ఉద్యానవనంతో (సంగం) సంబంధం కలవాడా!; విగత వికృత మూర్తీ!= 
పోయిన వికారాలుగల స్వరూపం కలవాడా!; విశ భూత (ప్రవర్తీ!= సమస్త భూతములను (ప్రవర్తింపజేయువాడా! సుగమగహన 
భూమా!= తేలికగా పొందదగినదీ, పొందరానిదీ, అయిన మహిమ కలవాడా! సోమ ఫింఛ+అభిరామా!= చంద్రుడు, నెమలి 
పింఛములతో అందమైనవాడా! 


తాత్పర్యం: దేవా! నీకు లోకాలను రక్షించటమే వినోదం. సత్యగుణం నుండి పుట్టిన ఆనందం నీ స్వరూపం. 
సగుణం, విగుణం అనే రెండు పద్దతులు నీకు ఉన్నాయి. ఇం|ద్రియాలపై నిగ్రహం అనే పూలతోట నీ నెలవు. నీకు 
ఏ వికారాలూ లేవు. సర్వప్రాణులు, స్థావరాలు నీవలననే (ప్రవర్తిస్తున్నాయి. నీ మహిమ కొందరకు సులభం, 
కొందరకు దుర్లభం. నీవు చంద్రుడిని, నెమలి పింఛాన్ని ధరించి సౌందర్యంతో విరాజిల్లుతున్నావు. 


విశేషం: అవనం - రక్షణ. ఇందులో సృష్టి పోషణ, వినాశం అన్నీ ఉన్నాయి. సృష్ట్యాదులు పరమాత్మకు వినోదాలు. 
సత్యజాత (ప్రమోదా! - వస్తూ పోతూఉండే ఆనందం అసత్యజ్ఞానంవలన కలుగుతుంది. అది అనిత్యం కనుక 
ఆపేక్షణీయం కాదు. ఇక పరమాత్మవలన కలిగే జ్ఞానం సత్యంనుండి ఏర్పడుతుంది. 'సత్యం- అంటే సర్వకాల సర్వావస్థలలో 
ఇ నై 
సర్వులకూ ఏకాకారంగా ఉండేది. 


సుగుణవిగుణ భంగీ! - పరమాత్మ నిజానికి నామరూపాదులు లేనివాడు. నామరూపాదులే గుణాలు. అవి లేని 
భంగి నిర్గుణం. కాని లీలామాత్రంగా అవతారాలు ధరించి నామరూపాదులతో వ్యవహారం చేస్తాడు. అది సగుణభంగి. 


ఆనుశాసనిక పర్వము - తృతీయాశ్వాసము 465 


ఇం(ద్రియాలు ఐహిక విషయాలనే అందిస్తాయి. అది సుఖదుఃఖాత్మకం. ఇక్కడి సుఖం కూడా కేవలం తాత్కాలికం. కాబట్టి 
నిత్యానందం కావాలంటే ఇంద్రియాలను విషయాలపై (ప్రసరింపనివ్వకూడదు. అటువంటి నిగ్రహం కలవారి హృదయమే 
భగవదారామం. పుట్టటం, పెరగటం, మార్పులు పొందటం, పరిక్షయం పొందటం, నశించటం మొదలైన వికారాలన్నీ జీవలక్షణాలు. 
దేవుడి కవేవీ ఉండవు. అవి ఉండటం దుఃఖలక్షణం. లేకపోవటం ఆనందలక్షణం. 


సుగమగహన భూమా! - పరమేశ్వరుడి మహిమ జ్ఞానం కలవారికి సులభం. అది లేనివారికి దుర్లభం. 


స్వామి హరిహరరూపుడు - హరియై నెమలి పింఛాన్ని శిరస్సు మీద అలంకారంగా ధరిస్తాడు. హరుడై చంద్రకళను 
ధరిస్తాడు. నెమలి పింఛంలో ఎన్నో రంగులు, మురిపించే ఆకారాది విశేషాలు ఉన్నాయి. కనుక అది సృష్టిలో ఉండే 
సౌందర్యానికి (ప్రతీక. అట్టాగే చంద్రరేఖ. అట్టి మహాసౌందర్య ్రతీకను పరమాత్మ అనంతమైన తన దేహంలో ఒక్క చిన్న 
ప్రదేశంలో ధరిస్తాడు. అంటే విశ్వసౌందర్యమంతా ఆయనకు ఒక చిన్న ఆభరణంవంటిదని భావం. ఆ ఆభరణంతో ఆ 
పరమాత్మ సమస్త ప్రాణికోటికి ఆనంద (ప్రదాత అవుతాడు. 
గద్యము 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు దృతీయాశ్వాసము. 


తాత్పర్యం: ఇది మంగళకరమైనది. ఉభయ కవిమి(త్రుడని ప్రశస్తిని పొందిన కొమ్మనామాత్యపుత్రుడూ, పండితులను 
సేవించటం వలన (ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో ఆనుశాసనిక 
పర్వంలో మూడవ ఆశ్యాసం. 


ఆనుశాసనిక పర్వంలోని మూడవ ఆశ్వాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 


శ్రీ పరమ మహిమనిశ్చల | తాపాదనకేళి కౌతు కాతిశయ మనో 

వ్యాపారనిరూఢ స్తు । త్యాపాంగవిలాస లలిత! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= లక్ష్మి, విషం అనే వాని; పరమ= గొప్పదైన; మహిమ= అతిశయం చేత; కలిగిన; నిశ్చలతా= కదలిక 
లేనితనాన్ని; ఆపాదన= కలిగించునట్టి; కేళి= ఆటయందు; కౌతుక= వేడుకయొక్క; అతిశయ= ఎక్కువతనం గల; మనస్‌, 


వ్యాపార= భావన అనే పనిచేత; నిరూఢ= సుస్థిరమైన; స్తుత్య= కొనియాడదగిన; అపాంగ= కడగంటి చూపుయొక్క; విలాస= 
లీలచేత; లలిత= మనోహరమైన వాడా!; హరిహరనాథా!= హరిహరనాథదేవా! 


తాత్సర్యం: స్వామీ! లక్ష్మిని, విషాన్ని ధరించి నీవు మోహం (నిశ్చలత) పొందావు. అది నీకొక క్రీడ. దానివలన 
స్ట్‌ మనోవ్యాపారం ఏ కొంచెమూ చలనం లేనిదయింది. దానితో నీ కడగంటి చూపులలో ఏదో వర్షింపరాని 
సౌందర్య విలాసం తాండవిస్తున్నది. 


విశేషం: అలం: శ్లేష సగం మూసిన పరమాత్మ కన్నులు పరమ మనోహరంగా ఉన్నాయి. ఆ మనోహరతకు కారణం అయనకు 
కలిగిన స్తబ్దతగా కవి ఉత్రేక్షిస్తున్నాడు. ఆ స్తబ్దత హరి లక్ష్మిని, హరుడు కాలకూటాన్ని ధరించిన కారణంగా ఏర్పడినట్లు కూడా 
ఊహిస్తున్నాడు. అయితే ఇది భగవంతుడికి ప్రమోదం. అదే సాధారణ మానవుడికైతే ప్రమాదం. 

ధూపదీపనైవేద్యంబుల ఫలవిశేషము భీష్ముండు ధర్మజునకు. జెప్పుట (సం.13-155-1(కుంభ)) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా!= (ప్రభూ!; వైశంపాయనుండు= వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజునకు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: (ప్రభూ! వైశంపాయన మహర్షి జనమేజయుడితో ఇట్టా అన్నాడు. 
తే. అట్లు గృహమేధి ధర్మతత్వావగమము । దనకు గలుగంగం జేసిన తాత కెటి(గి 
మనుమ'. డూర్జితభక్తియు వినయగౌర । వంబు సమధికతావైభవంబు€ బొంద. 3 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తనకున్‌= తనకు; గృహమేధి; ధర్మ, తత్త్య+అవగమము= గృహస్సుడి ధర్మాల తత్త్యం 
చక్కగా తెలియటం; కలుగంగన్‌+చేసిన తాతకున్‌= కలుగజేసిన తాత భీష్ముడికి; ఎజుంగి= (మొక్కి; మనుమ(డు= మనుమడైన 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 467 


ధర్మరాజు; ఊర్జిత భక్తియున్‌= గొప్పదైనభక్తీ; వినయ గౌరవంబున్‌= వినయంతో కూడిన గౌరవమూ; సమధికతా వైభవంబున్‌= 
మిక్కిలి ఎక్కువ కావటంలోని గొప్పతనాన్నీ; పొందన్‌= పొందగా. 


తాత్పర్యం: ఆ విధంగా తనకు గృహస్థధర్మంయొక్క నిజస్వరూపం చక్కగా తెలియజేసిన తాతకు (మొక్కి 
మనుమడు ధర్మరాజు మహాభక్తీ, వినయగౌరవమూ చాలా ఎక్కువ కాగా (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఎజంగి - ప్రణిపాతం శాస్త్రం విధించిన మర్యాద, జ్ఞానదాతలకు సమయానుగుణంగా మొక్కటం కర్తవ్యం. 'తద్విద్ధి 
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా' - “జ్ఞానాన్ని ప్రణిపాతంచేతా, పరి(ప్రశ్నచేతా, సేవచేతా తెలిసికొమ్ము' అంటుంది గీత. 


వ. “మహాత్మా! సుమనోధూపదీప నైవేద్యంబు లుత్తమం బులగు పూజాసాధనంబు లని వానింగొని దేవతలం 
బూజింతురు; తద్విశేషం బెలింగింపవే యని యడుగుటయు నం డాదరభరితుం డయి “దీని శుక్రుండు బలి 
దానవేంద్రునకు బలి మనువునకు, మనువు సువర్ణుండను తపోధనునకు సువర్ణుండు నారదునకుం జెప్పి, 
రప్పరమముని నాకుం జెప్పె నత్తెటింగు సెప్పెద నాకర్ణింపు' మని పలికి యప్పడమిటేని కిట్లనియె. 4 


ప్రతిపదార్థం: మహాత్మా!= గొప్ప బుద్ది విశేషం గల మహానుభావా! సుమనస్‌+ధూప, దీప, నైవేద్యంబులు= పూలు, పొగ 
వేయటమూ, దీపమూ, ఆహారం సమర్పించటమూ; ఉత్తమంబులు= మేలయినవి; అగు పూజాసాధనంబులు= అయిన పూజా 
వస్తువులు; అని; వానిన్‌= వానిని; కొని= (గ్రహించి; దేవతలన్‌= దేవతలను; పూజింతురు= పూజ చేస్తారు; తత్‌+విశేషంబు= వాని 
మహిమను; ఎతీంగింపవే= దయతో చెప్పుము; అని; అడుగుటయున్‌= అడుగగా; అతండు= ఆ భీష్ముడు; ఆదరభరితుండు= 
ఆదరంతో నిండినవాడు; అయి; దీనిన్‌= ఈ విషయాన్ని; శుక్రుండు= రాక్షసగురువైన శుక్రాచార్యుడు; బలి, దానవ+ఇంద్రునకున్‌= 
బలి అనే రాక్షసరాజుకూ; బలి= ఆ బలి చక్రవర్తి; మనువునకున్‌= మనువునకూ; మనువు= ఆ మనువు; సువర్గుండు= 
సువర్గుడు; అను= అనే; తపస్‌+ధనునకున్‌= తపస్సు ధనంగా గల ఒక బుుషికీ; సువర్గుండు= సువర్గ్శుడు; నారదునకున్‌= 
నారదమహర్షికీ; చెప్పిరి= ఉపదేశించారు; ఆ+పరమముని=ఆ మహర్షి నాకు; చెప్పెన్‌= బోధించాడు; ఆ+తెజంగు= ఆ విధానాన్ని; 
చెప్పెదను= చెబుతాను; ఆకర్షింపుము= శ్రద్ధగా చెవులొగ్గి వినుము; అని; పలికి= మాట్లాడి; ఆ+పుడమి టేనికిన్‌= ఆ రాజుకు; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: 'మహాత్మా! పూలు, ధూపమూ, దీపమూ, నైవేద్యమూ మేలైన పూజా సాధనాలని వానితో దేవతలను 
పూజిస్తారు. వాటి విశేషం చెప్పవా?” అని ధర్మరాజు అడిగితే భీష్ముడు ఆదరంతో నిండినవాడై -ఈ విషయాన్ని 
శుక్రుడు బలికీ, అతడు మనువునకూ, అతడు సువర్గుడనే తాపసికీ, అతడు నారదుడికీ చెప్పారు. ఆ మహర్షి 
నాకు చెప్పాడు. అది నీకు చెప్పుతాను. శ్రద్దగా వినుము" అని ఆ రాజునకు ఇలా చెప్పాడు. 


విశేషం: ఈ విషయాన్ని ఎవరు ఎవరికి చెప్పారో ఇక్కడ చెబుతున్నారు. దీనినే సంప్రదాయం అంటారు. ఇందులో బలి - 
రాక్షసుడు, మనువు- మానవమూల పురుషుడు, సువర్గ్షుడు తపోధనుడు అంటే మానవులలో అతి[(శ్రేష్ణుడు. నారదుడు దేవర్షి - 
అంటే ఇది అన్ని జాతులవారికి, అన్ని లోకాలవారికీ మానవులలో సామాన్యులకూ, సర్వ్రేష్ణులకూ సంబంధించిన మహావిషయం 
- అనే హెచ్చరిక తెలియవస్తున్నది. 


సీ. “ఓషధు లమృత మయ్యుత్తమ వస్తు సం । తతిలోన( బుష్పవంతములు మేలు; 
పుష్పముల్‌ గొని సురపూజ లొనర్షిన । మానవులకు మంచి మనసు గలుగు; 


468 శ్రీమదాంధ్ర మహాభారతము 


నట్లు గావున సుమనో9_భిధానము పుష్ప | ములకయ్యెం దద్దవ్యపూజ లిచ్చు 
నరుల కోర్కులు సుమనస్కత. దీర్దుట । నమరులు సుమనస్కు లనంగ. జనిరి; 


ఆ. కంపు రూపు. దెలుపుం గలిగి యకంటక । భూరుహాదులందు. బుట్టినట్టి 
పుష్పముల. బ్రియంబు( బొంది కైకొండ్రు, ని । ర్హరులు పూజనముల( గురువరేణ్య! 5 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశంలో ఎన్నదగినవాడా!; ఓషధులు= ఒకజాతి చెట్టు: అమృతము= అమృతం వంటివి; 
ఆ+ఉత్తమ వస్తు సంతతిలోనన్‌= ఆ మేలైన వస్తు సముదాయంలో; పుష్పవంతములు= పూలు కలవి; మేలు= గొప్పవి; 
పుప్పముల్‌= పూవులను; కొని= గ్రహించి; సురపూజలు= దేవతల పూజలు; ఒనర్భినన్‌= చేస్తే; మానవులకున్‌= మనుష్యులకు; 
మంచి మనసు= మంచిదైన హృదయం; కలుగున్‌= కలుగుతుంది; అట్టు= ఆ విధం; కావునన్‌= అవటంచేత; పుష్పములకున్‌= 
పూవులకు; సుమనస్‌+అభిధానము= 'సుమనస్సు' అనే పేరు; అయ్యెన్‌= ఏర్పడింది; తత్‌+[ద్రవ్య, పూజలు= ఆ వస్తువులతో 
పూజలు; ఇచ్చు, నరుల కోర్కులు= ఇచ్చే మానవుల కోరికలను; సుమనస్కతన్‌= మంచి మనస్సు ఉండటంతో; తీర్చుటన్‌= 
తీర్చటంచేత; అమరులు= దేవతలు; సుమనస్కులు= మంచి మనస్సు కలవారు అనే అర్హంగల సుమనస్కులు; అన 
గన్‌+చనిరి= అన్న పేరు కలవారయ్యారు; కంపు= మంచి వాసనా; రూపున్‌= చక్కని అందమూ; తెలుపున్‌= తెల్లదనమూ; 
కలిగి= కలిగి; అకంటక, భూరుహ+ఆదులందున్‌= ముళ్ళులేని చెట్లు మొదలగు వానియందు; పుట్టిన+అట్టి, పుష్పములన్‌= 
పుట్టిన పూవులతో; ప్రియంబున్‌= (ప్రేమను; పొంది; నిర్ణరులు= దేవతలు; పూజనములన్‌= పూజలను; కైకొండ్రు= (గ్రహిస్తారు. 


తాత్సర్యం: 'కురువరా! ఓషధులు అమృతం వంటివి. ఆ మేలిజాతి వస్తువులలో పూలు పూచే చెట్టు మరింత 
మేలైనవి. పూలతో దేవతలను పూజించే నరులకు మంచి మనస్సు కలుగుతుంది. కనుకనే పూలకు 'సుమనస్సులు” 
అనే పేరు కలిగింది. ఆ వస్తువులతో పూజించే మానవుల కోర్కెలను మంచి బుద్ధితో తీరుస్తారు కనుక దేవతలకు 
కూడ 'సుమనస్కులు” అనే పేరు కలిగింది. మంచి వాసనా, మంచి రూపమూ, తెల్లదనమూ కలిగి ముళ్ళు లేని 
చెట్టనుండీ, తీగెలనుండీ పువ్వులను గ్రహించి పూజ చేస్తే దేవతలు ప్రియమంది ఆ పూజలను (గ్రహిస్తారు. 


నిశేషం: ఓషధులు అంటే మందుచెట్టు, పువ్వులలో బౌషధగుణాలు చాలా ఉంటాయి. అందుకనే స్టోరల్‌ మెడిసిన్స్‌ వ్యాప్తిలోకి 
వచ్చాయి. ప్రాచీనులు పూలలోని జొషధీయ గుణాలను కనిపెట్టి, మనుష్యులకు వాటితో ఎక్కువ సాంగత్యం కలగటం కోసం 
పూజా(ద్రవ్యాలుగా నిర్ణయించారు. పుష్పంలో వికసించే గుణాన్నీ, వాసననూ, అందాన్ని చూస్తూ ఉండే మనిషి ఎల్లప్పుడూ వాటినే 
భావించటం చేత మంచి గుణాలు కలవాడవటం సహజం. ఆ దృష్టితో పూలను 'సుమనస్సులు' అనటం చాలా గొప్పు విషయం. 
'కంపు' అనే పదాన్ని (ప్రాచీన కాలంలో 'సువాసని అనే అర్థంలో వాడారు. ఇప్పుడు అది దుర్వాసనకు పర్యాయపదం అయింది. 
భూరుహ ఆదులలో తీగలు, చిన్నచెట్లు ఉంటాయి. సాధారణంగా శరీరం లోపలికి వెళ్ళకుండా ఆరోగ్యాన్నీ, తుష్టినీ, పుష్టినీ 
కలిగించే పూలు గొప్పవనటంలో ఆశ్చర్యం లేదుకదా! 


క. నలినంబులు జాజులునుం । దులసీదళములు. బ్రభూతతోషము గీర్వా 
ణులకుం జేయును, యక్షా । దులకు జలోద్ధవము లెల్ల దుష్టి యొనర్హున్‌. 6 
ప్రతిపదార్థం: నలినంబులు= తామరపూలూ; జాజులునున్‌= జాజిపూలూ; తులసీదళములున్‌= తులసీదళాలు; గీర్వాణులకున్‌= 


దేవతలకు; ప్రభూత తోషమున్‌= మిక్కిలి ఎక్కువ ఆనందాన్ని; చేయును= కలిగిస్తాయి; యక్ష+ఆదులకున్‌= యక్షులు 
మొదలైనవారికి; జల+ఉద్భవములు= నీటిలో పుట్టిన పూలు; ఎల్లన్‌= అన్నీ; తుష్టి= ఆనందాన్ని; ఒనర్చున్‌= చేస్తాయి. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 469 


తాత్సర్యం: తామరలూ, జాజులూ, తులసీదళాలు దేవతలకు పరమానందం కలిగిస్తాయి. నీటిపూలు యక్షులు 
మొదలగు వారికి సంతోషం కూరుస్తాయి. 


విశేషం: తులసీదళములు - సాధారణంగా మూడు ఆకుల సముదాయంగా ఉన్నవానిని 'దళాలు' అంటారు. జలోద్భవములు- 
నీటిపూలు - పైన తామరలను చెప్పారు కనుక తక్కిన నీటి పూలను ఈ పదంచేత (గ్రహించాలి. యక్ష+ఆదులు= యక్షులు, 
కిన్నరులు, కింపురుషులు, రక్షస్సులు, భూతములు, విద్యాధరులు, అప్పురసలు, గంధర్వులు మొదలైనవారిని దేవయోనులు 
అంటారు. 5౭M Gods అని వీరికి వ్యవహారం. మనుజులకంటె కొంచెం పై స్థాయికి, దేవతలకంటె (క్రింది స్థాయికి చెందిన 
వారు. 
క. అరుణంబులును సకంటక | తరుభవములు(౯ గటుకగంధధామములు నొన 

ర్తురు శాత్రవాభిచారిక ।; కరణమున నధర్వమాంత్రికత. గుసుమంబుల్‌. 7 
ప్రతిపదార్థం: అరుణంబులును= ఎగర్రనివీ; సకంటక, తరు, భవములున్‌= ముళ్ళుగల చెట్టనుండి పుట్టినవీ, కటుకగంధ 
ధామములు= ఘాటైన వాసనలకు తావు అయినవీ; అయిన; కుసుమంబుల్‌= పూవులను; అధర్వమాం్రికతన్‌= అధర్వపువేదపు 
మంత్రాల సంబంధంతో; శాత్రవ+అభిచారిక, కరణమునన్‌= పగవారిని పరిమార్చు (ప్రయోగాలలో; ఒనర్తురు= ఉపయోగిస్తారు. 
తాత్సర్యం: ఎగర్రనివీ, ముళ్ళచెట్లనుండి పుట్టినవీ, ఘాటైన వాసన కలవీ అయిన పువ్వులను క్షుద్రప్రయోగాలలో 
అధర్వమంత్రాల కూర్పుతో ఉపయోగిస్తారు. 


విశేషం: అభిచారిక కరణము - చేతబడి మొదలైన క్షుద్రప్రయోగాలు. పగవారిని రూపుమాపే క్షుద్రమంత్రాలు అధర్వవేదంలో 
ఉన్నాయని చెప్పుతారు. క్షుద్రప్రయోగాలలో ఉపయోగించేవాటిని దేవతాపూజలకు వినియోగించరాదని ఇక్కడ సూచన. 


తే. భూతరక్షోగణములకు భూపవర్య! తీక్షణగంధపుష్పంబులు తృప్తిజేయు 

నలుపుందెలుపుం గలిగి పరిమళసుకాంతి | భరితములు నగు పువ్వులు నరుల మెచ్చు. 8 
ప్రతిపదార్థం: భూపవర్య!= రాజా! తీక్షణ, గంధ పుష్పంబులు= ఘాటైన వాసన గల పూలు, భూత, రక్షస్‌+గణములకున్‌= 
భూతముల, రక్షస్సుల గణాలకు, తృప్తిన్‌ చేయున్‌= తృప్తిని కలిగిస్తాయి; నలుపున్‌= నల్లదనమూ; తెలుపున్‌= తెల్లదనమూ; 
కలిగి= ఉండి; పరిమళ, సుకాంతి, భరితములు= మంచివాసనా, చక్కని కాంతీ అనే వాటితో నిండినవి; అగు పువ్వులు= 
అయిన పూలు; నరులమెచ్చు= నరులకు ఇష్టమైనవి. 
తాత్సర్యం: రాజా! ఘ్మాటైన వాసనగల పూలు భూతాలకు, రక్షస్సులకూ ప్రీతిగొలుపుతాయి. నలుపు, తెలుపూ గలిగి 
మంచి వాసనా, కాంతి ఉన్న పూలు మనుష్యులకు ఇష్టం అయినవి. 


విశేషం: పూవులయందలి ఇష్టానిష్టాన్ని బట్టి మనుష్యులలోనే ఎవరు ఏ వర్గానికి చెందిన వారో నిర్ణయింపవచ్చును. 


క. విను దేవాలయమున. బిత్భ । వనమున బుట్టు కుసుమములు వలదు వివాహం 
బునకు శాంతికపాష్టిక | వనితాజనరంజనాది వర్తనములకున్‌. 9 


470 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విను= వినుము; దేవ+ఆలయమునన్‌= గుడియందూ; పితృవనమునన్‌= వల్లకాటియందూ; పుట్టు కుసుమములు= 
పుట్టే పువ్వులు; వివాహంబునకున్‌= పెండ్డికీ; శాంతిక, పౌష్టిక, వనితా, జన, రంజన+ఆది, వర్తనములకున్‌= శాంతికర్మలకు; 
ష్టికర్మలకూ; (స్త్రీలను ఆనందపరచటం మొదలైన పనులకూ; వలదు= వద్దు. 


9, 
యు 


Pre 


పు 
తాత్సర్యం: రాజా! వినుము. దేవాలయంలో, వల్లకాటిలో పుట్టిన పూలను పెండ్లిండ్లకూ, శాంతికర్మలకు, పుష్టికర్మలకూ, 
(స్త్రీలను ఆనందపరచే పనులకూ ఉపయోగించవద్దు. 


నిశేషం: దేవాలయంలో పువ్వులు దేవతల సొమ్ము. అవి మనం తెచ్చుకుంటే దైవద్రోహం చేసినట్లు. శ్మశానం సర్వాసహ్యనిధానం. 
అందుకోసం అక్కడి పూలు మనస్సునకు ఉద్వేగం పుట్టిస్తాయి. దేవతలకు, (గ్రహాదులకు కోపతాపాలు రాకుండా చేసేవి శాంతిక 
కర్మలు. ఆయువు, ధనము, ఆరోగ్యమూ మొదలైన వాటి పుష్టికోసం చేసే కర్మలు పౌష్టికాలు. 
తే. కుసుమముల గంధమున దేవకోటి, వాని । దర్శనంబున యక్షులు; దదుపభోగ 

మున భుజంగప్రతాన మీమూండు దెటి(గు | లను మనుష్యులు ప్రియమందు టనఘ! కలుగు. 10 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; కుసుమముల గంధమునన్‌= పూలవాసనతో; దేవకోటి= దేవతల సముదాయమూ; వాని, 
దర్శనంబునన్‌= వానిని చూడటంచేత; యక్షులు= యక్షులనే దేవజాతివారూ; తత్‌+ఉపభోగమునన్‌= వాని అనుభవంచేత; భుజంగ, 
(ప్రతానము= నాగులనే వారి సముదాయమూ; ఈ మూండు తెజంగులను= ఈ మూడు పద్దతులద్యారా; మనుష్యులు= మానవులూ; 
పియము+అందుట= ప్రీతి పొందటం; కలుగున్‌= సంభవిస్తుంది. 
తాత్సర్యం: అనఘా! పూలవాసనలతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులూ, వాటి అనుభవంతో సర్పములూ, 
ఈ మూడు పద్దతులతో మానవులు ప్రీతి పొందుతారు. 


విశేషం: పువ్వులు సర్వజాతులనూ ఏదో ఒక రూపంతో సంతృప్తి పరుస్తాయని భావం. (క్రూరతలో పేరుగొన్న పాములు కూడా 
పూవులవలన పీతి పొందుతాయంటే తక్కిన వాటి సంగతి చెప్పనేల? ఈ విధంగా అర్జాపత్తి అలంకార ధ్వని ఇక్కడ ఉన్నది. 
క దేవత లర కుసుమ పూ । జావిధి( బ్రియ మంది యపుడ జనులయెడల సం 

భావించి వారి కోర్కులు । గావింతురు సఫలములుగ. గౌరవనాథా! 11 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= కౌరవుల రాజా!; దేవతలు= స్వర్గంలో ఉన్నవారు; అర్హ, కుసుమ, పూజా, విధిన్‌= తగిన పూల పూజ 
అనే పనితో; ప్రియము+అంది= ప్రీతి చెంది; అపుడు+అ= అప్పుడే; జనుల ఎడలన్‌= జనుల విషయంలో; సంభావించి= మంచి 
తలపులు ఏర్పరచుకొని; వారి కోర్కులు= వారి కోరికలను; సఫలములుగన్‌= ఫలవంతాలుగా; కావింతురు= చేస్తారు. 


తాత్సర్యం: రాజా! దేవతలు తగిన పూలతో చేసిన పూజలతో ్రీతిచెంది, అప్పటికప్పుడు ఆ జనుల విషయంలో 
మంచిమనసు కలవారై, వారి కోరికలను ఫలవంతాలుగా చేస్తారు. 


విశేషం: అపుడ, సంభావించి -! అనే పదాలను జాగ్రత్తగా గమనించాలి. పూలపూజ సద్యఃఫలదాయకం అని భావన. 


తే. సల్లకీజాత నిర్యాస మెల్ల దేవ । తలకు మే లంతకంటె గుగ్గిలము లెస్స 
యగరు గంధర్వ యక్షోరగాదులకు€ బ్రి।; యంబు ధూపదానము నెడ నధిపవర్య! 12 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 471 


ప్రతిపదార్థం: అధిపవర్య!= రాజవరేణ్యా!; ధూపదానము+ఎడన్‌= పొగవేయటం విషయంలో; ఎల్ల దేవతలకున్‌= దేవతలందరికీ; 
సల్లకీ, జాత, నిర్యాసము= అందుగు చెట్టునుండి తీసిన పొడి; మేలు= మంచిది; అంతకంటెన్‌= దానికంటె; గుగ్గిలము= 
గుగ్గిలం అనే ధూపం పొడి; లెస్స= మేలైనది; అగరు= అగరు; గంధర్వ, యక్ష+ఉరగ+ఆదులకున్‌= గంధర్వులు, యక్షులు, 
నాగులు మొదలగువారికి; ప్రియంబు= (ప్రీతికరం. 

తాత్సర్యం: రాజా! ధూపం ఇచ్చే విషయంలో అందుగు చెట్టు నుండి తీసిన పొడి దేవతలందరికీ మేలైనది. 
దానికంటె గుగ్గిలం మరింత మంచిది. అగరు గంధర్వులకు, యక్షులకు, నాగులకు ప్రీతికరమైనది. 


వ. ధూపదానంబులయందు నధికతరంబు కర్పూరధూపం' బని చెప్పి మటియును. 13 


ప్రతిపదార్థం: ధూపదానంబులయందున్‌= పొగవేయటంలో; అధికతరంబు= మిక్కిలి ఎక్కువ అయినది; కర్ఫూరధూపంబు= 
కప్పురపు పొడి పొగ వేయటం; అని, చెప్పి= తెలిపి; మజియును= ఇంకా. 


తాత్పర్యం: పాగవేసే విషయంలో అన్నింటికంటె మిన్న అయినది కర్ఫూరధూపం'” అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. 


క. సమధురమును గటువును దీ । క్షణమునగు గంధముల ధూపకలన వరుస హృ 


ద్యములు సురయక్ష రక్ష । సృమితులకును దత్తకారజాతులకు నృపా! 14 


ప్రతిపదార్థం: నృపా!= రాజా[సమధురమును= తీయదనం కలదీ; కటువును= కారం కలదీ; తీక్ష్‌ణమున్‌= చాలా ఘాటైనదీ; 
అగు గంధముల, ధూపకలన= అయిన వాసనల పొగ పొడి సంబంధం; వరుసన్‌= వరుసగా; సుర, యక్ష, రక్షస్‌+సమితులకును= 
దేవతలయ, యక్షుల, రక్షస్సుల సముదాయాలకు; తత్‌, ప్రకార, జాతులకున్‌= అటువంటి జాతుల వారికీ; హృద్యములు= 
మనోహరం అయినవి. 


తాత్సర్యం: రాజా! తీపి, కారం, ఘాటు అయిన ధూపాలు వరుసగా దేవతలకు, యక్షులకు, రక్షస్సులకు 
అటువంటి జాతులవారికి ప్రీతికరమైనవి. 


తే. తగినయట్టి ధూపము దేవతలకు నిచ్చి । పరమపుష్టియు నాయువు బడయు. గర్త 

యక్ష గంధర్వపన్నగ రాక్షసులును । ధూపమున మెచ్చి కోరు లిత్తురు కుమార! 15 
ప్రతిపదార్థం: కుమార!= నాయనా!; కర్త - ఆయా పూజలు చేసే వ్యక్తి దేవతలకున్‌= దేవతలకు; తగిన+అట్టి, ధూపము= 
వారివారికి తగిన ధూపం; ఇచ్చి= సమర్పించి; పరమ పుష్టియున్‌= గొప్ప దేహపాటవాన్నీ; ఆయువున్‌= ఆయువునూ; 
పడయున్‌= పొందుతాడు; యక్ష, గంధర్వ, పన్నగ, రాక్షసులును= యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులూ; ధూపమునన్‌= 
వారివారికి నిర్దేశించిన ధూపంచేత; మెచ్చి= సంతోషించి; కోర్కులు= కోరికలను; ఇత్తురు= ఇస్తారు. 
తాత్సర్యం: నాయనా! తగిన ధూపం దేవతలకు వేసి కర్త మిక్కిలి పుష్టినీ, ఆయువునూ పొందుతాడు. యక్షులు, 
గంధర్వులు, నాగులూ, రక్షస్సులూ ధూపంవలన మెచ్చి, కోర్కెలను సఫలం చేస్తారు. 


విశేషం: ధూపద్రవ్యాలలో ఉండే విశిష్టమైన జౌషధగుణం వేసినవాడికీ, పరిసరాలలో ఉన్నవారికీ సంక్రమించి వారిలో 
రోగనిరోధక శక్తిని పెంచటం మొదలైన వానిచేత పుష్టినీ, ఆయువునూ పెంపొందిస్తుందని శాస్త్రీయంగా భావన చేయవచ్చును. 


472 శ్రీమదాంధ్ర మహాభారతము 


క మలయజము నగరు మతియుం । గలుగు సురభివస్తువులు నికామప్రియదం 

బులు వైహారికధూపం । బులయెడ మానవులచిత్తములకు నరేంద్రా! 16 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= మానవాధీశా!; వైహారిక ధూపంబుల యెడన్‌= వేడుకగా వేసుకొనే ధూపాల విషయంలో; మలయజమున్‌= 
మంచిగంధమూ; అగరు= అగరు; మజీయున్‌= ఇంకా; కలుగు వస్తువులు= ఆ విధంగా ఉండే వస్తువులు; మానవచిత్తములకున్‌= 
మనుష్యుల హృదయాలకు; నికామ, ప్రియదంబులు= మిక్కిలి ప్రీతిని కలిగించేవి. 
తాత్సర్యం: రాజా! గంధపుపొడి, అగరు, సాం(బ్రాణి వంటి వస్తువులు వేడుకకోసం ధూపం వేసుకొనేవారి 
హృదయాలకు ఎంతో ప్రీతిని కలిగిస్తాయి. 


విశేషం: ధర్మం అతి(క్రమించని భోగదృష్టి ప్రాచీనుల అభిప్రాయంతో త్యజింపదగినది కాదని దీనివలన గుర్తించవచ్చును. 


ఆ. దైవతార్ద లపుడు తామసభూత ర । క్షోముఖంబు లైన కుత్సితంపు 

జాతులెల్ల దీపసన్నిధి నడంగు న । ట్లగుట దీపదాన మధికఫలము. 17 
ప్రతిపదార్థం: దైవత+అర్భల+అపుడు= దేవతలను పూజించే సమయాలలో; తామస, భూత, రక్షస్‌+ముఖంబులు= తమోగుణం 
కల భూతాలు, రక్షస్సులు మొదలయినవి; ఐన= అయిన; కుత్సితము+జాతులు= చెడు బుద్దులుగల జాతులు; ఎల్లన్‌=అన్నీ; 


దీపసన్నిధిన్‌= దీపం దగ్గర; అడంగున్‌= నశించిపోతాయి; అట్టు= ఆ విధం; అగుటన్‌= కావటం వలన; దీపదానము= దీపం దేవుడికి 
ఇవ్వటం; అధికఫలము= ఎక్కువ ఫలం (ఇచ్చేది). 


తాత్సర్యం: దేవతల పూజలు చేసే సమయాలలో తమోగుణం గల భూతాలు మొదలైన చెడు బుద్దులతో 
ఉండే జాతులన్నీ దీపం దగ్గర నశించిపోతాయి. కాబట్టి దీపదానం ఎంతో ఎక్కువ ఫలం కలది అవుతుంది. 


విశేషం: దేవతలు సత్త్వగుణ ప్రధానులు. రజస్తమోగుణాల విజృంభణగల రక్షపిశాచాదులు వారికి ద్రోహం చేయటానికి సిద్దపడుతూ 
ఉంటాయి. అవి వినాశనం పొందటానికి దీపం వెలిగిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక. చీకటి అజ్ఞానానికి (ప్రతీక. 


క. ఆలోకదాన మున భూ । పాల! పరంగు దీప మీగి భావము సద్ద 
ర్మాలోకనశీలంబగు । నా లెస్స యొనర్జినట్టి యతనికి నధిపఫా! 18 


ప్రతిపదార్థం: భూపాల!= రాజా!; దీపము= దీపాన్ని; ఈగి= ఇవ్వటం; ఆలోకదానము= వెలుగును ప్రసాదించటం; అనన్‌= 
అనగా; పరంగున్‌= ఒప్పుతుంది; అధిపా!=రాజా!; ఆ, లెస్స= ఆ మంచిపని; ఒనర్చిన+అట్టి+అతనికిన్‌= చేసిన వ్యక్తికి; భావము= 
హృదయం; సత్‌+ధర్మ+ఆలోకన, శీలంబు= మంచిధర్మాలను చేసే స్వభావం కలది; అగున్‌= అవుతుంది. 


తాత్పర్యం: రాజా! దీపం ఇవ్వటమంటే వెలుగును (ప్రసాదించటం అన్నమాట. ఆ మంచిపని చేసిన వ్యక్తికి 
హృదయం గొప్పవైన పరమాత్మధర్మాలను చూచే స్వభావం కల దవుతుంది. 


విశేషం: 'సత్‌ పరమాత్మ లక్షణం. దానికి సంబంధించిన ధర్మాలను చూడటమే శీలంగా గల దవుతుంది. 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 473 


తే. ఘృతము సాలమి వర్తి నికృష్ణ యగుట । దగ సమర్పించి పెంచుట ధరణినాథ! 
కాని యవి దీపదాన విధానమునం బ్ర । కాశవస్తువు దృఢదీప్తికముగ వలయు.” 19 
ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; ఘృతము= నెయ్యి; చాలమి= చాలకపోవటం; వర్తి= వత్తి; నికృష్ణ= హీనమైనది; అగుట= 


కావటం; దగ= తాపము; సమర్పించి= ఏర్పరచి; పెంచుట= పెంచటమూ; దీపదానవిధానమునన్‌= దీపం ఇచ్చే విధానంలో; 
కాని+అవి= కూడని పనులు; ప్రకాశవస్తువు= వెలుగు అనే వస్తువు; దృఢ, దీప్తికముగన్‌= గట్టి జ్వాల కలదిగా; వలయున్‌= ఉండాలి. 


తాత్సర్యం: రాజా! నేయి తక్కువగా ఉంచటం, వత్తి బలంలేనిదికావటం, కొంచెం వెలిగించి పెట్టటం - దీపం 
పెట్టటంలో కూడని పనులు. వెలుగు గట్టి జ్వాల కలదై ఉండాలి. 


వ., అని వెండియు. 20 
ప్రతిపదార్థం: అని; వెండియున్‌= ఇంకా. 
తాత్సర్యం: అని భీష్ము డింకా ఇట్లా చెప్పాడు. 


క, “ఒరు లిచ్చినదీపం బప । హరించి తత్పాతకమున నంధుండగు భూ 
వర! రథ్యాసభ గుడిపై । గిరి దీపంబిడి విభూతికిం బాత్రమగున్‌. 21 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; ఒరులు= ఇతరులు; ఇచ్చిన దీపంబు= దేవుడికి సమర్పించిన దీపాన్ని; అపహరించి= దొంగిలించి; 
తత్‌+పాతకమునన్‌= ఆ పాపంచేత; (ఆ పని చేసినవాడు); అంధుండు+అగున్‌= (గ్రుడ్డివాడవుతాడు; రథ్యాసభన్‌= బాటలోని 
చావడిలో; గుడిపైన్‌= గుడిపైన; గిరిన్‌= కొండమీద; దీపంబు+ఇడి= దీపాన్ని ఉంచి; విభూతికిన్‌= ఐశ్వర్యానికి; పాత్రము+అగున్‌= 
యోగ్యుడౌతాడు. 


తాత్సర్యం: రాజా! ఇతరులు దేవుడి కిచ్చిన దీపం దొంగిలించితే ఆ పాతకంవలన నరుడు (గ్రుడ్డివాడవుతాడు. 
బాటలోని చావడిలో, దేవాలయంమీదా, కొండమీదా దీపం పెట్టిన వ్యక్తి ఐశ్వర్యానికి పాత్రుడౌతాడు. 


విశేషం: దీపం హరించట మంటే దొంగిలించటం, ఆర్పివేయటం - అని రెండర్జాలు గ్రహించవచ్చును. వెలుగును తిరస్కరిస్తున్నా 
డన్నమాట. అది గ్రుడ్డివాని చేష్ట. కాబట్టి అంధుడవుతాడని భావం. చావడి మొదలైన చోట్ల పెట్టిన దీపం ఎక్కువమందికి 
ఉపయోగపడుతుంది 


తే. ఆలనేయి ముఖ్యము; మహిషాదిమేష । జనిత ఘృతములు( దైలంబు మనుజనాథ! 

మధ్యమము లగు; మేదోల_స్టి మాంసరసము | లరయ నింద్యముల్‌ దీపసమర్పణమున. 22 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; దీపసమర్పణమునన్‌= దీపం పెట్టటంలో; ఆలనేయి= ఆవులనెయ్యి; ముఖ్యము= అతి(శ్రేష్టము; 
మహిష+ఆది, మేష జనిత ఘృతములు= గేదె మొదలయినవానినుండి, గొర్రెనుండి పుట్టిన నేతులు; తైలంబు= నువ్వులనూనె; 


మధ్యమములు= మధ్యరకానివి; అగున్‌= అవుతాయి; మేదస్‌+అస్థి, మాంస, రసములు= మేదస్సు; ఎముకలు, మాంసము 
అనువాని రసములు; అరయన్‌= పరిశీలించగా, నింద్యముల్‌= తుచ్చములు. 


474 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! దీపం పెట్టటానికి ఆవునెయ్యి చాలా మంచిది. గేదె, మేక, గొర్రై మొదలగువాటి నేతులు, 
నువ్వుల నూనె రెండవపద్దతివి. (క్రొవ్వు మొదలైన రసాలు పనికిమాలినవి. 


విశేషం: (క్రావ్యొత్తులు దేవతార్భనలో వాడరాదని ఇది చెబుతున్నది. 


క. జ్యోతి స్పాలోక్య కులో । ద్దాతన మహిత ప్రకాశయోగంబులు, పు 

త్రా! తెచ్చు దీపదానము । దాత కొసంగు నమరపూజిత సుఖత్వంబున్‌. 23 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; జ్యోతిస్‌+సాలోక్య= జ్యోతిర్లోకాలతో సమానలోకాలను పొందటం; కుల+ఉద్ద్యోతన= కులాన్ని 
వెలుగొందజేయటం; మహిత, (ప్రకాశ, యోగంబులు= గొప్ప వెలుగు - జ్ఞానం పొందే యోగం కలగటం అనే వాటిని; దీపదానము= 
దీపం పెట్టటం; తెచ్చున్‌= తెస్తుంది; దాతకున్‌= దీపం ఇచ్చినవానికి; అమరపూజిత సుఖత్వంబున్‌= దేవతలచేత పూజింపబడే 
మహాసుఖాన్ని; ఒసంగున్‌= ఇస్తుంది. 
తాత్పర్యం: నాయనా! దీపదానం జ్యోతిర్లోకాల సమానస్త్లితిని, కులం వెలుగొందటాన్నీ, మహాజ్ఞానాన్నీ (ప్రసాదిస్తుంది. 

౧ థి sy = 

దీపదానం చేసినవాడికి దేవతలు పూజించటం అనే సుఖం కలుగుతుంది. 


క. దేవతలకు నగ్రపుసం । భావన నుపహార మిచ్చి పదపడి కుడువం 
గా వలయు నట్టు సేయని । ధీవిరహితు( డసుర యగుట దెల్లం బధిపా! 24 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; దేవతలకున్‌= దేవతలకు; అ(గ్రము+సంభావనన్‌=మొట్టమొదటి మర్యాదతో; ఉపహారము= 
నైవేద్యము; ఇచ్చి; పదపడి= తరువాత; కుడువన్‌+కాన్‌+వలయున్‌= తాను భుజించాలి; అట్టు= ఆ విధంగా; చేయని ధీ 
విరహితుండు= చేయని బుద్ది లేనివాడు; అసుర= రక్కసుడు; అగుట= కావటం; తెల్లంబు= స్పష్టం. 


తాత్సర్యం: రాజా! దేవతలకు మొదట గౌరవంతో నైవేద్యం ఇచ్చి, తరువాత తాను అన్నం భుజించాలి. అట్లా 
చేయని బుద్దిహీనుడు రాక్షసు డవటం తథ్యం. 


విశేషం: 'తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః - 'వారిచ్చినవి వారికి పెట్టకుండా తినేవాడు దొంగయే' అని గీత 
చెప్పుతున్నది. మానవుడు తినే, అనుభవించే సర్వపదార్థాలు దేవతల వలన వచ్చినవే. ఆ కృతజ్ఞతను నివేదించుకోవటమే నివేదనలోని 
ఆంతర్యం. 


వ. కావున. 25 
తాత్పర్యం: కనుక. 
క. తనయింటం గలుగు నన్నము । మును దేవతలకు నివేద్యముగం జేసి ప్రణా 

మనియమసహిత సమర్పణ । మున గృతకృత్యుండుగ వలయు. బురుషుం దనఘా! 26 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; పురుషుండు= మానవుడు; తనయింటన్‌= తన గృహంలో; కలుగు+అన్నమున్‌= 
ఉన్న అన్నాన్ని, మును= ముందుగా; దేవతలకున్‌= దేవతలకు; నివేద్యముగన్‌= సమర్పించబడినదానినిగా; చేసి= ఒనర్చి; 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 475 


ప్రణామ నియమ సహిత సమర్పణమునన్‌= మొక్కటం అనే నియమంతో కూడిన చక్కని అర్బణతో; కృతకృత్యుండు= 
నెరవేరిన పని కలవాడు; కన్‌+వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: రాజా! నరుడు తన యింటిలో చేసికొన్న అన్నాన్ని ముందు దేవతలకు నమస్కారపూర్వకంగా 
సమర్పించి కృతకృత్యుడు కావాలి, 

విశేషం: ప్రణామనియమం భక్తిపూర్వక సమర్పణను తెలియజేస్తుంది. 

వ. పూజకుండు శక్తి సంపన్నుం డయి యొనర్షిన. 27 


ప్రతిపదార్థం: పూజకుండు= అర్భన చేసేవాడు; శక్తి సంపన్నుండు= శక్తి అనే సంపద నిండుగా కలవాడు; అయి; ఒనర్భిన= 
చేసినట్టి. 


తాత్పర్యం: అర్భన చేసే వ్యక్తి శక్తి నిండుగా వినియోగించి చేసినట్టి. (తరువాతి పద్యంతో అన్వయం) 


క. తిలపిష్టము దధిదుగ్రం । బులు మటియును ధూపములును బుణ్యపరిమళం 

బులునగు పదార్థములు విబు । ధులకుం బ్రియ మొసంగు బలివిధుల€ గురుముఖ్యా! 28 
ప్రతిపదార్థం: కురుముఖ్యా!= కౌరవవంశంలో శ్రేష్టుడా!; బలివిదులన్‌= నైవేద్యం పనులలో; తిలపిష్టము= తెలకపిండి; దధి, 
దుగ్ధంబులు= పెరుగు, పాలు; మజియును= ఇంకా; ధూపములును= ధూపాలు; పుణ్య, పరిమళంబులును= పవిత్రమైన 


సువాసనలు కలవీ; అగు పదార్థములు= అయిన వస్తువులు; విబుధులకున్‌= దేవతలకు; ప్రియము= ప్రీతిని; ఒసంగున్‌= 
కలిగిస్తాయి. 


తాత్సర్యం: కురువరా! నివేదన క్రియలలో నువ్వులపిండి, పెరుగు, పాలు, ఇంకా మంచి సువాసనలు గల వస్తువులు 
దేవతలకు ప్రీతిని కలిగిస్తాయి. 


క, ఉపహారసమర్చకుండగు । సుపురుషు గృహదైవతములు శుభముల. గూర్షున్‌ 

నృపవర! తత్మర్మరహితు( । గృపలేక నితాంతవిఫలకృత్యుం జేయున్‌. 29 
ప్రతిపదార్థం: నృపవర!= రాజశ్రేష్టా!; ఉపహార సమర్భకుండు= నైవేద్యంతో చక్కగ పూజ చేసేవాడు; అగు సుపురుషున్‌= 
అయిన మంచి మనిషిని; గృహదైవతములు= ఇలవేల్పులు; శుభములన్‌= శుభములతో; కూర్చున్‌= కూడినవాడినిగా చేస్తారు; 
తత్‌+కర్మ రహితున్‌= ఆ పని లేనివానిని; కృప= దయ; లేక= లేకుండా; నితాంత విఫల కృత్యున్‌= ఎల్లవేళల చెడిన పనులు 
గలవానినిగా; చేయున్‌= చేస్తారు. 
తాత్పర్యం: రాజా! నివేదనతో అర్చించే వ్యక్తికి ఇంటి దేవతలు సకలశుభాలు కలిగిస్తారు. ఆ పని చేయనివాడిని 
దయమాలి ఎల్లవేళలా చెడిన పనులు కలవాడినిగా చేస్తారు. 


విశేషం: 'దేవతలు ఇంత రాగద్వేషాలతో ఉంటారా?” అని మనం శంకించనక్కరలేదు. నిజానికి శుభములు కలగటం, 
పనులు చెడటం అనేది మన మనశ్ళక్తి మీద ఆధారపడి ఉంటుంది. భక్తిపూర్వక దేవతార్భన ఆ మనళశ్ళక్తికి పుష్టినిస్తుంది. 


476 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. రక్తమాంస సహిత భక్త పిండముల ను । ల్లసితలోహితాక్త లాజములను 

సురను బలియొనర్ప నురగయక్షాసుర । ప్రముఖ భూతములు శుభంబు లొసంగు. 30 
ప్రతిపదార్థం: రక్త, మాంస, సహిత, భక్త, పిండములన్‌= నెత్తుటితో మాంసంతో కూడిన అన్నపుముద్దలను; ఉల్లసిత, 
లోహిత+అక్త, లాజములను= చక్కగా ప్రకాళించేవి, ఎరుపుతో కూడినవి అయిన పేలాలను; సురను= కల్లును; బలి+ 
ఒనర్సన్‌= నివేదన చేస్తే; ఉరగ, యక్ష, అసుర, ప్రముఖ, భూతములు= పాములు, యక్షులు, రక్షస్సులు మొదలైన భూతాలు, 
శుభంబులు= మేళ్ళను; ఒసంగున్‌= ఇస్తాయి. 
తాత్సర్యం: రక్తం, మాంసం అనే వాటితో కూడిన అన్నపుముద్దలను, బాగా మెరిసిపోతున్న ఎగ్రదనంతో కూడిన 
పేలాలను, కల్లును ఉపహారంగా ఇస్తే నాగులు, యక్షులు, రాక్షసులు మొదలైన భూతాలు మేలు నిస్తాయి. 


విశేషం: ఈ విధమైన బలులు నింద్యాలు. అయినా లోకుల మనస్తత్వాని కనుగుణంగా ఇక్కడ చెప్పినట్టు భావించాలి. 


క సౌమ్యాసౌమ్యబలులు విను । సౌమ్యాసౌమ్య ప్రకార జనకృత్యంబుల్‌ 
సౌమ్యనృపోత్తమ । యయ్యై। కామ్యము. దత్తత్రపూజ్య కరణిం జేయున్‌. 31 


ప్రతిపదార్థం: సౌమ్య నృప+ఉత్తమ!= మంచి హృదయం గల రాజవరేణ్యా!; విను= ఆలకించుము; సౌమ్య+అసౌమ్యబలులు= 
మంచివి, చెడ్డవి అయిన నివేదనలు; సౌమ్య+అసౌమ్య (ప్రకార జన కృత్యంబుల్‌= మంచివారు, చెడ్డవారు అయిన జనులు చేసే 
పనులు, తత్‌+తత్‌+ప్రపూజ్య కరణిన్‌= ఆయా పూజలందుకొనేవారి విధంగానే, ఆ+ఆ+కామ్యమున్‌= ఆయా కోరికను; చేయున్‌= 


సిదింపజేసాయి. 
థి bet 


తాత్సర్యం: ఉత్తమనృపా! మంచి (ప్రవృత్తికలవారు మంచి బలులను, దుష్టప్రవృత్తి కలవారు ఉగ్రమైన బలులను 
ఆయా దేవతల ధోరణిలోనే చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఫలితాలను పొందుతారు. 


విశేషం: పైన చెప్పిన తిలపిష్టము మొదలైనవి సౌమ్యబలి. రక్తమాంస సహితమైనది అసౌమ్యబలి. సత్సగుణసంపన్నులు మొదటిదానిని, 
అది లేనివారు రెండవరకపు బలిని వారివారి దేవతల స్వభావాలకు అనుగుణంగా ఇస్తారు. ఆయా దేవతాదులు తదనుగుణంగానే 
ఫలితాలను (ప్రసాదిస్తారు. అంటే సౌమ్యబలినే మానవుడు ఆదరించాలి అని సూచన. 


క అగ్రప్రదాయి వర్లస । మగ్రుండు బలయుతుండు బుదిమంతు(డు లోకా 
ణ భ్‌ 
నుగ్రహ పాత్రము శాత్రవ । నిగ్రహశక్తుండు( దత్వనిష్టుండు నగున్‌.' 32 
ప్రతిపదార్థం: అ(గ్రప్రదాయి= మొదటిదైన సౌమ్యబలిని దేవతలకు సమర్పించేవాడు; వర్షసమ(గ్రుండు= చక్కని వన్నె నిండుగా 
గలవాడు; బలయుతుండు= గొప్పబలంతో కూడినవాడు; బుద్దిమంతు(డు= శ్రేష్టమైన బుద్ది కలవాడు; లోక+అను[గ్రహ, పాత్రము= 


లోకుల దయకు పట్టయినవాడు; శాత్రవ నిగ్రహ శక్తుండున్‌= పగవారిని నిలువరించటంలో సమర్గుడూ; తత్త్యనిష్టుండున్‌= 
పరమాత్మ తత్వంలో నిష్ట కలవాడూ, అగున్‌= అవుతాడు. 


తాత్సర్యం: సౌమ్యబలిని ఇచ్చేవాడు మంచి వన్నె కలవాడూ, బలం కలవాడూ, బుద్ది కలవాడూ, లోకానుగ్రహానికి 
పాత్రమయిన వాడూ, పగవారిని అణచివేసే సమర్థత కలవాడూ, పరతత్త్యంలో నిష్ట కలవాడూ అవుతాడు. 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 477 


విశేషం: సౌమ్యబలి ఫలితాలను వర్లించారు. అంటే మనుజులు దానియందే ఆదరం కలవారు కావాలని హెచ్చరిక. 
అసౌమ్యబలి ఈ ఫలితాలకంటె వేరైన దుష్టఫలితాల నిస్తాయని కూడా సూచన. కనుక జంతుబలి భారతధర్మం కాదని మనం 
గుర్తించాలి. 


వ. అనిన విని యజాతశత్రుండు గంగాపుత్రుతో 'సుమనోధూపదీపబలిప్రదానంబుల ఫలవిశేషంబు లింకను 
వినవలతుం జెప్పవే యనుటయు నప్పురుషవరుండా కురువంశవరున కిట్లను “నహుషువృత్తాంతంబున నది 
విస్పష్టంబగు వినుము చెప్పెద. 33 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అజాతశత్రుండు= పుట్టనిశత్రువులు కల ధర్మరాజు; గంగాపుత్రుతోన్‌= 

గంగకొడుకైన భీష్ముడితో; సుమనస్‌+ధూప, దీప, బలి ప్రదానంబుల, ఫల విశేషంబులు= పూలు, ధూపము, దీపము, నైవేద్యమివ్వటం 
అనే వాటి ఫలాల మహిమలను; ఇంకను= ఇంకా ; వినవలతున్‌= వినటానికి కోరుతున్నాను; చెప్పవే= చెప్పవా; అనుటయున్‌= 

అన్నంతనే; ఆ+పురుషవరుండు= పురుషులలో శ్రేష్టుడైన ఆ భీష్ముడు; ఆ కురువంశవరునకున్‌= కురువంశంలో శ్రేష్టుడైన ఆ 

ధర్మరాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; నహుషువృత్తాంతంబునన్‌= నహుషుడి కథలో; అది= ఆ విషయం; 

విస్పష్టంబు= తేటతెల్లం; అగున్‌= అవుతుంది; వినుము= శ్రద్దతో వినుము; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో “పూలూ, ధూపమూ, దీపమూ, నివేదనా అనేవాటి మహాఫలితాలను 
ఇంకా వినాలని ఉంది. తాతా! చెప్పవా” అని అడిగితే ఆ మహాపురుషుడు ఆ కురువంశశ్రేష్ణుడితో ఇట్టా 
అన్నాడు 'నహుషుడి కథలో ఆ విషయం తేటతెల్లం అవుతుంది. వినుము చెప్పుతాను. 


విశేషం: అడిగేవాడు అజాతశత్రుడు. చెప్పేవాడు గంగాపుత్రుడు. విషయం ఎంత ప్రమాణభూతమయినదో పరిశీలించండి అని 
పాఠకుడికి ఒక హెచ్చరిక. వినుము అనే మాటలో అవధానబుద్దితో అనే ధ్వని ఉంటుంది. 


భీష్కుండు ధర్మజునకు నహుషుని ధూపదీపదానవిశేషంబు చెప్పుట (సం.13-156-1 (కుంభ)) 


రూ 


నహుషు(డు భూపాలనము సేయుచుండి రా | జస మించుకయు లేక సత్తనిష్టం 
బుష్పంబులను ధూపముల దీపముల నివే । ద్యంబుల నమరుల కర్ణ లిచ్చు( 
బితృసంతతికి దీనం బ్రీతి యొనర్దు రా । క్షస యక్షభూతభుజంగమాది 
తర్పణంబులు నర్పతానిరూఢములు గా। నివి గొని యొనరించు నిట్లు నిత్య 


తే. నిరతి. జెల్లించి తత్పలపరిణతి ప్ర । దీప్త తేజోవిశేష సంప్రాప్తదేవ 
రాజ్యు(డై సురమునిగణ పూజ్యభావ | మహిమ( బొందియు దీనిదా మటివ( దధిప! 34 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నహుషుండు= నహుషవక్రవర్తి; భూపాలనము= భూమిని పాలించుటను; చేయుచున్‌+ఉండి= 
చేస్తూ ఉండి; రాజసము= పొగరు; ఇంచుకయున్‌= కొంచెమైనా; లేక; సత్తనిస్టన్‌= సత్వగుణంలో చెదరుపాటు లేనితనంతో; 
పుష్పంబులను= పూలతో; ధూపములన్‌= ధూపములతో; దీపములన్‌= దీపాలతో; నివేద్యంబులన్‌= నైవేద్యాలతో; అమరులకున్‌= 
దేవతలకు; అర్బలు= పూజలు; ఇచ్చున్‌= ఇచ్చేవాడు; దీనన్‌= దీనితో; పిత్ససంతతికిన్‌= పితృదేవతలకు; (పీతి+ఒనర్చున్‌= ప్రీతి 


478 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసేవాడు; రాక్షస, యక్ష, భూత, భుజంగమ+ఆది తర్పణంబులు= రక్షస్సులు, యక్షులు, భూతములు, నాగదేవతలు 
మొదలగు వాని తర్పణాలను (తృప్తి కలిగించే (క్రియలను); అర్హతా నిరూఢములు కాన్‌= యోగ్యతకు చక్కగా సరిపడేవిగా; 
ఇవి= పూలు మొదలైన వానిని; కొని= తీసికొని; ఒనరించున్‌= చేస్తూ ఉండేవాడు; ఇట్టు= ఈ విధంగా; నిత్యనిరతిన్‌= 
ప్రతిదినపు నిష్టతో; చెల్లించి= ఆచరించి; తత్‌ ఫల పరిణతి (ప్రదీప్త, తేజస్‌+ విశేష సంప్రాప్త దేవ రాజ్యుండు= దాని ఫలపు 
పాకం చేత మిక్కిలి వెలుగొందే తేజస్సుయొక్క మహిమచేత పొందబడిన దేవతల రాజ్యం గలవాడు; ఐ= అయి; సురముని 
గణ పూజ్య భావ మహిమన్‌= దేవతలు, మునులు - అనువారి సముదాయాలకు గౌరవించబడే భావపు మహిమను; 
పొందియున్‌= పొంది కూడా; దీనిన్‌= ఈ పూజావిధానాన్ని; తాన్‌= తాను; మజవండు= మరచిపోలేదు. 


తాత్పర్యం: రాజా! నహుషుడు భూమినేలుతూ పొగ రేమాత్రమూ లేకుండా సత్యనిష్టతో పూలు, ధూపమూ, 
దీపములూ, నైవేద్యాలు అనేవాటితో దేవతలకు పూజలు చేస్తూ ఉండేవాడు. అట్లాగే పితృదేవతలకు, రాక్షసులకు, 
యక్షులకు, భూతాలకు, సరాలు మొదలైనవాటికి తర్పణాలు, యోగ్యత ననుసరించి పూలు మొదలైనవాటితో 
చేస్తూ ఉండేవాడు. ఇది ఏనాడూ మానకుండా చేసి, దాని ఫలంగా పాకానికి వచ్చిన గొప్ప తేజస్సుతో 
దేవరాజ్యాన్ని పొందగలిగాడు. దేవతలు, మునులు అతడిని పూజించే మహిమను పొంది కూడా అతడు దీనిని 
మరువలేదు. 


విశేషం: నిత్యనిరతి - మనం ఆహారం ఏ విధంగా (ప్రతిదినమూ తీసుకుంటామో ఆ విధంగానే దేవతలకు అందించాలని భావన. 
తాను తింటూ దేవతలను పస్తుంచరాదని హెచ్చరిక. పొందియున్‌- సాధారణంగా సిద్దిపొందినవాడు సాధన చేయనక్కరలేదు. లేదా 
సిద్దిపొందిన తరువాత గర్వం తలకెక్కుతుంది. ఈ రెండు కారణాలుగా మరచే అవకాశం ఉన్నా మరవలేదని భావన. 


క. సురలఈ బితృదేవతల( ద । త్ప్సరతను మున్నెట్టు లట్ల పన్నుగ సమ్య 

క్పరితృప్తులంగా జేయుం | బరమకుసుమధూపదీప బలిదానములన్‌. 35 
ప్రతిపదార్థం: సురలన్‌= దేవతలను; పితృదేవతలన్‌= పితరులు అనే దేవతలను; తత్పరతను= వారియందే భావం నిలిచే 
విధంగా (శ్రద్దతో); మున్ను= ముందు; ఎట్టులు= ఎట్లో; అట్టు+అ= అట్టే; పన్నుగన్‌= చక్కగా; పరమ కుసుమ, ధూప, దీప, బలి 


దానములన్‌= శ్రేష్టమైన పూలు, ధూపములూ, దీపములూ, నైవేద్యములు అనే వాటి దానాలతో; సమ్యక్‌, పరితృప్తులన్‌ కాన్‌= 
చక్కగా, నిండుగా తృప్తి పొందినవారినిగా; చేయున్‌= చేస్తూ ఉండేవాడు. 


తాత్సర్యం: దేవతలను, పితరులను (శ్రద్ధతో దేవరాజ్యం పొందక ముందు చేసినట్టుగానే మంచిపూలు, ధూపాలు, 
దీపాలు, నైవేద్యాలు అనేవాటితో చక్కగా నిండుగా తృప్తి పరచేవాడు. 


తే. దానంజేసి తదీయ మహానుభావ । మంత కంతకు నగ్గల మగుటకతన( 
దగియె మునివరవాహనత్వంబు నమ్మ । హాద్యుతికి వేయునేల యవద్యరహిత! 36 


ప్రతిపదార్థం: అవద్యరహిత!= దోషాలు లేనివాడా!; దానన్‌+చేసి= దానివలన; తదీయ, మహా+అనుభావము= అతడి గొప్పమహిమ; 
అంతకున్‌+అంతకున్‌= ఇంకా ఇంకా; అగ్గలము= అధికం; అగుట కతనన్‌= అయిన కారణంగా; ఆ+మహాద్యుతికిన్‌= ఆ గొప్ప 
తేజశ్ళాలికి; మునివరవాహనత్వంబు= మునిశ్రేష్టుల వాహనం కలగటం; తగియెన్‌= ఏర్పడినది; వేయున్‌= వేయి మాటలు; 
ఏల?= ఎందుకు? 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 479 


తాత్సర్యం: నిర్మలచిత్తుడా! దానిచేత ఆతడి గొప్ప మహిమ అంతకంతకూ పెరిగిపోయింది. ఆ కారణంగా ఆ 
మహాతేజశ్ళాలి మునులు మోసే వాహనం కలవా డవటం సమకూడింది. వేయి మాటలేల? 


విశేషం: అవద్యం - పలుకరానిది - దోషం - అది లేనివాడు అవద్యరహితుడు. 'మునివరవాహనత్వంబు' అన్నచోట “వరి 
శబ్దం మరింత ప్రకృతార్థాన్ని పుష్టం చేస్తున్నది. 


క. విను మనుజేంద్రుల కెవ్వరి । కిని లేని విశేష మతనికిం గలుగుట గ 
ర్వనిరూఢి నొంది దుర్వ । ర్రనపరు(డై యాత. డజగరత్వము. బొందెన్‌. 37 


ప్రతిపదార్థం: విను= వినుము; మనుజ+ఇంద్రులకున్‌= రాజులకు; ఎవ్వరికిని= ఎవ్వరికీ; లేని విశేషము= లేని మహిమ; 
అతనికిన్‌= ఆ నహుషునకు; కలుగుటన్‌= కలగటంచేత; గర్వ నిరూఢిన్‌= పొగరు సడలని స్థితిని; ఒంది= పొంది; ఆతం 
డు= ఆ నహుషుడు; దుర్వర్తనపరు(డు= చెడు నడవడియందు పట్టుదలకలవాడు; ఐ= అయి; అజగరత్వమున్‌= పెనుబాము 
అవటం; పొందెన్‌=పొందాడు. 


తాత్పర్యం: రాజా! వినుము. ఏ రాజుకూ లేని గొప్పతనం అతడికి కలిగిన కారణంగా చెదరని గర్వం పొంది 
ఆతడు తప్పుదారిని బట్టి సెనుబామై పోయాడు. 


విశేషం: దుర్వర్తన - ఇంద్రుడి భార్య శచిని కోరటం అనేది; పరుండు= బృహస్పతి వంటి మహానుభావులు ఎంత బోధించినా 
తలకెక్కని మొండి పట్టుదల గలవాడు. 


వ. అట్టియెడం బూర్వంబునం జేసిన పుష్పాదిదాన పుణ్యవిశేషంబుల మహానుభావంబువలన నవ్వసుమతీశ్వరు 
శపించిన మునీశ్వరుండు సదయుండయి శాపమోక్షంబు నిర్దేశించెం 'దత్పలవిశేషంబునన యశేషదోష 


నిరసననిపుణుండ వగు నీవప్పుణ్యానుష్టానంబున కొదవి' తని చెప్పి వెండియు. 38 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అట్టి సందర్భంలో; పూర్వంబునన్‌= మునుపు; చేసిన= చేసినట్టి పుప్ప+ఆది, దాన పుణ్యవిశేషంబుల= 
పూవులు మొదలగు వాటి దానంవలన అయిన పుణ్యమహిమల; మహా+అనుభావంబువలనన్‌= గొప్ప శక్తివలన; ఆ+వసుమతీ+ 
ఈశ్వరున్‌= ఆ భూ(ప్రభువును; శపించిన; ముని+ఈశ్వరుండు= శపించిన మునిశ్రేష్ణుడు; సదయుండు+అయి= దయతో 
కూడినవాడై; శాపమోక్షంబున్‌= శాపం విడుదలను; నిర్దేశించెన్‌= చెప్పాడు; తత్‌+ఫల విశేషంబునన్‌+అ= ఆ ఫలం యొక్క 
విశేషం చేతనే; అశేష దోష నిరసన నిపుణుండవు= సమస్తమైన దోషాలను త్రోసివేయటంలో నేర్పుగలవాడవు; అగు నీవు= 
అయిన నీవు; ఆ+పుణ్య+ అనుష్టానంబునకున్‌= ఆ పుణ్యకార్యం ఆచరణకు; ఒదవితి(వి) = సిద్ధపడ్డావు; అని; చెప్పి= 
తెలియజేసి; వెండియున్‌= ఇంకా. 


తాత్పర్యం: ఆ పరిస్థితిలో అంతకుమునుపు చేసిన పూలు మొదలైన దానాల పుణ్యమహిమల గొప్పశక్తిచేత ఆ 

రాజును శపించిన మహర్షి దయగలవాడై శాపం తీరే విధానాన్ని సూచించాడు. 'ఆ ఫలవిశేషంచేతనే సమస్త పాపాలను 
ఎత « wa క్‌ 9, 

దూరంచేసే నేర్పుగల నీవు ఆ పుణ్యకార్యం ఆచరించటానికి పూనుకున్నావు' అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: శాపమోక్ష (ప్రదానం చేయటానికి వీలులేనంత మహాపాపం చేసినా చేసినా, పుణ్యవిశేషం వలన అది ప్రయోజనం 
కలిగించిందనీ చెప్పటం వలన పుష్పాదిదానాల మహిమకు సాటిలేనితనం చెప్పినట్టయింది. 


480 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. పాండవాగ్రజ! నహుషుండు బ్రహ్మసభకు । నాత్మగృహమున కరిగినయట్ల యరిగె; 

నట్టి పెంపును జనవిభుం డవ్విశిష్ట । దానఫలమున( జూవె పొందంగ. బడసె. 39 
ప్రతిపదార్థం: పాండవ+అ(గ్రజ!= పాండుకుమారులలో పెద్దవాడా!; నహుషుండు= నహుషవ[క్రవర్తి; బ్రహ్మసభకున్‌= (బ్రహ్మదేవుడి 
సభకు; ఆత్మగృహమునకున్‌= తనయింటికి; అరిగిన+అట్టు+అ= వెళ్ళినట్టే; అరిగెన్‌= వెళ్ళాడు; జనవిభుండు= ఆ రాజు; అట్టి 


పెంపును= అట్టి గొప్పతనాన్ని; ఆ+విశిష్ట దాన ఫలమునన్‌= ఆ గొప్పదాన ఫలంచేతనే; పొందంగన్‌ పడసెన్‌= పొందగలిగాడు; 
చూవె= సుమా! 


తాత్పర్యం: ధర్మరాజా! నహుషుడు బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఆ రాజు మహిమను 
ఆ మహా దాన ఫలంచేతనే కదా పొందగలిగాడు! 


విశేషం: బ్రహ్మసభకు వెళ్ళటమంటే భూలోకం మొదలైన ఆరు లోకాలు దాటి ఏడవదైన సత్యలోకానికి వెళ్ళటం. అంటే స్వర్గం 
పొందటానికి చేసిన పుణ్యానికి సుమారు ఆరురెట్ల పుణ్యం చేస్తే అది లభిస్తుంది. అందులోను బెరుకుతో, జంకుతో కాకుండా 
సొంత ఇంటికి వెళ్ళినట్టు అంటే ఆ పుణ్యం ఇంకా ఎంత గొప్పది కావాలో ఆలోచించదగిన విషయం. అంత పుణ్యాన్ని దేవతలకు 
పుష్పాదిదానంచేత మానవుడు సంపాదిస్తాడని కథాతాత్సర్యం. 
క. అని పలికి భీష్ముండిట్లను । “విను మెందును దీపదానవిధి మే లనిశం 

బును జేయ నూర్చ్వలోకం । బును గర్తకు( బరమదివ్య బోధము నిచ్చున్‌. 40 
ప్రతిపదార్థం: అని; పలికి; భీష్ము(డు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; వినుము= ఆలకించుము; ఎందును= అన్నింటిలో; 
దీపదాన విధి= దీపం ఇవ్వటం అనే పని; మేలు= శ్రేష్టమైనది; అనిశంబును= ఎల్లవేళల; చేయన్‌= చేయగా; కర్తకున్‌= చేసినవాడికి; 
ఊర్ల్యలోకంబును= పై లోకాన్నీ; పరమ దివ్య బోధమున్‌= మిక్కిలి గొప్పదైన జ్ఞానాన్నీ; ఇచ్చున్‌= ఇస్తుంది. 
తాత్సర్యం: ఇట్లా చెప్పి భీష్ము డింకా ఇట్లా అన్నాడు. 'అన్ని విషయాలలో దీపదానం చాలా శ్రేష్టమైనది. అది 
చేసినవాడికి పై లోకాలను, గొప్పది, మహిమగలదీ అయిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 
విశేషం: ఊర్ష్యలోకం పుణ్యానుభవానికి సంకేతం. జ్ఞానం కైవల్యాన్ని (ప్రసాదిస్తుంది. దీపం ఇచ్చే వెలుగు భగవత్తత్యాన్ని 
ప్రస్ఫుటం చేస్తుందని తాత్పర్యం. అంతేకాక “తమసోమా జ్యోతిర్గమయ అన్న ఉపనిషద్వాక్యం కూడా ఇక్కడ సమన్వయిస్తుంది. 
క. ఎన్ని నిమిషములు దైవత । సన్నిధి వెలు. గంగ జేయు జనుండు ప్రదీపం 

బన్ని సురవత్సరములు సు । ఖోన్నతి సన్నుతుల నాత( డొప్పు దివమునన్‌. 41 
ప్రతిపదార్థం: జను(డు= మనిషి (ప్రదీపంబు= పెద్దదీపాన్ని; దైవతసన్నిధిన్‌= దేవత సమీపంలో; ఎన్ని నిమిషములు= ఎన్ని 
నిముషములకాలం; వెలు(గంగన్‌+చేయున్‌= వెలుగునట్టు చేస్తాడో; అన్ని సుర వత్సరములు= అన్ని దేవతల ఏండ్లు; ఆత(డు= 
ఆ మనిషి సుఖ+ఉన్నతిన్‌= సుఖంయొక్క పెక్కువతో; సన్నుతులన్‌= మంచి ప్రశంసలతో; దివమునన్‌= స్వర్గంలో; ఒప్పున్‌= 
వెలుగొందుతాడు. 


తాత్సర్యం: మనిషి దేవుడిదగ్గర ఎన్ని నిముసాలు పెద్దదీపం వెలిగించి ఉంచుతాడో అన్ని దేవసంవత్సరాల కాలం 
స్వర్గంలో అధికసుఖంతో చక్కని ప్రశంసలతో ప్రకాశిస్తాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్ణాశ్వాసము 481 


విశేషం: మనుజుల సంవత్సరం దేవతల కొకరోజు. అంటే మనుషుల మూడువందల అరవై ఏండ్లు దేవతలకొక సంవత్సరం 
అన్నమాట. 
క. అనిన విని ధర్మజుడు శం | తనుతనయుని తోడ విప్రధనము హరిం 

చిన యాత డేగతిం జను? | ననుటయు నత. డిట్టు లనియె నన్నరపతికిన్‌. 42 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ధర్మజుండు= ధర్మరాజు; శంతనుతనయునితోడన్‌= శంతనుడి 
కొడుకైన భీష్ముడితో; విప్రధనము= మహావిద్యావంతుడి సొమ్ము; హరించిన+ఆతండు= దొంగిలించిన వ్యక్తి; ఏ గతిన్‌= ఏ 
దారిలో; చనున్‌?= పోతాడు?; అనుటయున్‌= అన్నంతనే; ఆతండు= ఆ భీష్ముడు; ఆ+నరపతికిన్‌= ఆ రాజునకు; ఇట్టులు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: ధర్మరాజు ఆ మాట విన్న తరువాత భీష్ముడితో ఇట్టా అన్నాడు 'విఫ్రుడి సొమ్ము దొంగిలించినవాడి 
గతి ఏమిటి?” అంటే భీష్ము డా రాజుతో ఇట్లా అన్నాడు. 


విశేషం: “విద్యయా యాతి విప్రత్య్వమ్‌' అన్న వాక్యాన్ని బట్టి పరమార్ధజ్ఞానం పుష్కలంగా కలవాడే విప్రుడు. 


క. దురితము లనేకములు గల | వరయం6గ లోకమున వాని యన్నిటికంటెన్‌ 

ధరణిసురధనము పాపపు(। దెరువునం గొనుటధిక మండ్రు ధీరవిచారా! 43 
ప్రతిపదార్థం: ధీరవిచారా!= బుద్ది విశేషంతో కూడిన వివేకం కలవాడా!; అరయంగన్‌= పరిశీలించి చూడగా; లోకమునన్‌= 
లోకంలో; దురితములు= పాపాలు; అనేకములు= పెక్కులు; కలవు= ఉన్నాయి; వాని; అన్నిటికంటెన్‌= ఆ అన్నింటికంటె; 


ధరణిసుర ధనము= (బ్రాహ్మణుడి సొమ్ము; పాపము+తెరువునన్‌= పాపపుపద్దతిలో; కొనుట= (గ్రహించుట; అధికము= పెద్దది; 
అండ్రు= అంటారు. 


తాత్సర్యం: వివేకంతో కూడిన విచారం కల ఓ ధర్మరాజా! పరిశీలిస్తే లోకంలో పాపాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 
ఆ అన్నింటిలో బ్రహ్మజ్ఞానసంపన్నుడి సొమ్ము పాపపు పద్దతిలో దొంగిలించటం చాలా పెద్దది అంటారు. 
విశేషం: 'ధీరవిచారా! అనే సంబోధనలో “ఇది చాలా సూక్ష్మబుద్దితో విచారించి నిర్ణయించవలసిన అంశం” అనే సూచన వ్యక్తం 


అవుతుంది. 


క. భూసుర ధనాపహరణము | చేసిన గులనాశమగుట సిద్దము; దానం 
జేసి యగును జండాల । త్వాసంగము నపరభవము నందు నరేంద్రా! 44 
ప్రతిపదార్థం: నరేంద్రా!= రాజా!; భూసుర, ధన+అపహరణము= (బ్రాహ్మణుడి సొమ్ము దొంగిలించటం; చేసినన్‌= చేస్తే; 


కులనాశము= కులమంతా నశించటం; అగుట= కావటం; సిద్దము= తప్పక జరుగుతుంది; దానన్‌+చేసి= దానివలన; అపర 
భవమునందున్‌= మరు పుట్టుకలో; చండాలత్వ+ఆసంగము= చండాలుడగుటతోడి దృఢమైన సంబంధం; అగును= అవుతుంది. 


తాత్సర్యం: రాజా! బ్రహ్మజ్ఞానం కలవాడి సంపదను దొంగిలిస్తే కులనాశనం తప్పక జరుగుతుంది. అంతేకాదు- 
మరు పుట్టుకలో తప్పనిసరిగా చండాలు డయ్యే స్థితి కలుగుతుంది. 


482 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: తన పాపం తనతో ఆగదు. తనతో చుట్టరికం గల వారినందరినీ అంత మొందిస్తుంది. అంటే అది ఎంత 
ఘోరకృత్యమో సంభావించాలి. 


వ. ఒక్కయితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. 45 
ప్రతిపదార్థం: ఒక్క+ఇతిహాసంబు= ఒక పురాతన కథను; చెప్పెదను= చెబుతాను; ఆకర్షింపుము= వినుము. 
తాత్సర్యం: దీనికి సంబంధించిన ఒక [ప్రాతకాలపు వృత్తాంతాన్ని వివరిస్తాను వినుము. 


ఆ. క్షత్ర బంధు డన6గ6 గలం డొక్క నరపతి | యత(డు మాలవాని నధికదుఃఖ 

భాగి గాంచె గాలి. బటిచు విప్రక్షేత్ర । తలము రేణువునకు( దలంది చనంగ. 46 
ప్రతిపదార్థం: క్షత్రబంధుండు+అనంగన్‌= క్షత్రబంధు డనే పేరుగల; ఒక్క, నరపతి= ఒకరాజు; కలండు= ఉన్నాడు; అత(డు= 
ఆ రాజు; అధిక దుఃఖభాగిన్‌= మిక్కిలి దుఃఖం అనుభవిస్తున్న; మాలవానిన్‌= చండాలుని; గాలిన్‌= గాలిచేత; పజచు వి(ప్రక్షేత్రతలము 
రేణువునకున్‌= ఎగిరి వచ్చుచున్న బ్రాహ్మణుడి పొలంలోని దుమ్ము కణానికి; తలంగి= తప్పుకొని; చనంగన్‌= పోతూ ఉండగా; 
కాంచెన్‌= చూచాడు. 
తాత్సర్యం: క్షత్రబంధుడనే రాజొకడు ఉన్నాడు. ఒకనా డతడు (బ్రాహ్మణుడి పొలంనుండి గాలికి ఎగిరి వస్తున్న 
రేణువుని తప్పుకొని వెళుతున్నవాడు, మహాదుఃఖంతో ఉన్నవాడు అయిన ఒక మాలవాడిని చూచాడు. 


క. కని యీ ధూళికి. గడు రో । సిన కారణమేమి? యనుడు. జెప్పె నతనికి 

ట్లని యమ్మాలండు 'దొలుబా । మున నేనొక విప్రుకొడుక మునులు నుతింపన్‌. 47 
ప్రతిపదార్థం: కని= చూచి; ఈ ధూళికిన్‌= ఈ దుమ్మునకు; కడున్‌= ఎక్కువగా; రోసిన కారణము= రోతపడిన హేతువు; 
ఏమి?= ఏమిటి?; అనుడున్‌= అనగా; ఆ+మాల(డు= ఆ మాలవాడు; అతనికిన్‌= ఆ క్షత్రబంధునకు; ఇట్టు+అని= ఈ విధంగా; 
చెప్పెన్‌= చెప్పాడు; తొలుబామునన్‌= పూర్వజన్మలో; నేను; ఒక, విప్రుకొడుకన్‌= ఒక (బ్రాహ్మణుడి కుమారుడిని; మునులు= 
మహర్షులు; నుతింపన్‌= కొనియాడునట్టుగా. 
తాత్సర్యం: చూచి, ఆ రాజు ఆ ధూళికి అంతగా రోతపడుతున్నావు కారణమేమి” టని అడిగాడు. అప్పుడతడు 
ఇట్లా చెప్పాడు నేను పూర్వజన్మలో ఒక (బ్రాహ్మణుడి కుమారుడిని. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఆ. పరమనిష్టతోడ బ్రహ్మచర్యవ్రత | మాచరింతు; భిక్షితాన్న మొక్క 

నాడు వేడ్కం బుణ్యనది తీరమున భుజిం | పంగ దలంచి చనంగ6 బాప మడరి. 48 
ప్రతిపదార్థం: పరమనిష్టతోడన్‌= గొప్ప నిలుకడతో; బ్రహ్మచర్య (వ్రతము= (బ్రహ్మమునందు (ప్రవర్తించటం అనే (వ్రతాన్ని; 
ఆచరింతున్‌= చేస్తూ ఉన్నాను; ఒక్కనాండు= ఒకరోజున; పుణ్యనది తీరమునన్‌= పుణ్యమైన నది ఒడ్డున; భిక్షిత+అన్నమున్‌= 
బిచ్చమెత్తిన అన్నాన్ని; భుజింపంగన్‌= తినటానికి; తలంచి= సంకల్పించి; చనంగన్‌= వెళ్ళగా; పాపము= పాపం; అడరి= పండి. 
తాత్సర్యం: (మునులు కొనియాడే విధంగా) బ్రహ్యచర్యవ్రతం ఆచరిస్తున్నాను. ఒకరోజున పుణ్యమైన నది ఒడ్డున 
బిచ్చమెత్తిన అన్నం తినటానికి సంకల్పించి వెళ్ళాను. ఇంతలో నా పాపం పండింది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 483 


విశేషం: వెనుకటి పద్యంలోని 'మునులునుతింపన్‌ అనేది ఈ పద్యంలోని (బ్రహ్మచర్యవ్రతం' - బ్రహ్మమంటే వేదం. దాని 
అధ్యయనంలో (ప్రవర్తించటం. అందులో అనేక నియమాలు ఉన్నాయి. భిక్షమెత్తిన అన్నం భుజించటం అందులో ఒక నియమం. 


క. ధరణీదేవక్షేత్రము | పరాగపటలంబు బహుళ పవనంబుగతిం 
బరంగి నరనాథ! నాదగు । కరంబు నన్నమున( బట్టె గడుసాంద్రముగన్‌. 49 


ప్రతిపదార్థం: నరనాథ!=రాజా! ధరణీ దేవ క్షేత్రము, పరాగ, పటలంబు= (బ్రాహ్మణుడి పొలంలోని ధూళి సముదాయం; బహుళ 
పవనంబుగతిన్‌= ఎక్కువ అయిన గాలివాటంచేత; పరంగి= వ్యాపించి; నాది+అగు= నాదైన; కరంబు+అన్నమునన్‌= చేతిలోని 
అన్నంమీద; కడుసాం(ద్రముగన్‌= చాలా దట్టంగా; పట్టెన్‌= పట్టింది. 

యు యు యు 


తాత్సర్యం: రాజా! నా పాపం పండి బ్రాహ్మణుడి భూమిలోని ధూళి గాలివాటానికి ఎగిరివచ్చి, నాచేతిలో ఉన్న 
అన్నంమీద మిక్కిలి దట్టంగా పట్టింది. 


విశేషం: కరంబు నన్నమున - చేతినే పాత్రగా ఉపయోగించటం కూడా ఒక విధమైన (బ్రహ్మచర్య [వ్రత నియమం. ఈ 
సందర్భంలో కరపాత్ర స్వాములవారిని స్మరించవచ్చును. 


క. ఆధూళితోడం గుడిచిన । నీ దుర్దన్మంబు వచ్చె; నిది యెజింగెడు సం 
వేదనము పూర్వపుణ్య ఫ । లోదయమునం గలిగె; నిన్న యొక కలగంటిన్‌. 50 


ప్రతిపదార్థం: ఆ ధూళితోడన్‌= ఆ దుమ్ముతోపాటు; కుడిచినన్‌= తినగా; ఈ దుర్దన్మంబు= ఈ పాడు పుట్టుక; వచ్చెన్‌= 
వచ్చినది; ఇది=దీనిని; ఎజిలెడు సంవేదనము= తెలిసికొనే జ్ఞానము; పూర్వ పుణ్య ఫల+ఉదయమునన్‌= తొలి పుట్టువులోని 
పుణ్యఫలం పుట్టుకవలన; కలిగెన్‌= ఏర్పడింది; నిన్న= నిన్నటిరోజున; ఒక కలన్‌= ఒక స్వప్షమును; కంటిన్‌= కన్నాను. 


తాత్సర్యం: ఆ ధూళితోపాటు అన్నం తినగా ఈ పాడు పుట్టుక నాకు కలిగింది. ఇది తెలిసికొనే జ్ఞానం మునుపటి 


జన్మలోని పుణ్యం పండిన కారణంగా కలిగింది. నిన్న నాకొక కల వచ్చింది. 


విశేషం: సాధారణంగా పూర్వజన్మ జ్ఞానం ఉండటం అరుదు. అందునా పాపఫలానుభవంలో ఉన్న వాడికి కలగటం మరీ 
వింత. అందుకే మునులు మెచ్చే విధంగా (బ్రహ్మచర్య(వ్రతం నడపిన విషయాన్ని ముందు (ప్రస్తావించారు. ఆ అంశాన్ని ఇక్కడ 
అనుసంధించుకోవాలని సూచించారు. 


వ. దానిం జెప్పెద నవధరింపుము. 51 
ప్రతిపదార్థం: దానిన్‌= ఆ కలను; చెప్పెదను= చెబుతాను; అవధరింపుము= దయతో వినుము. 
తాత్సర్యం: ఆ కలను గురించి వివరిస్తాను. దయతో వినుము. 


క. ఒక విప్రవరు(డు ననుంగని | 'యకటకటా! యనుచు నిలిచి యడలకు మీ దుః 
ఖకలాప మెల్లి వాయును । సకలంబును క్షత్రబంధుసంవాదమునన్‌.’ 52 


484 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఒక విప్రవరుండు= ఒక (బ్రాహ్మణక్రేష్టుడు; ననున్‌= నన్ను; కని= చూచి; అకటా+అకటా!= అయ్యయ్యో!; 
అనుచున్‌= అంటూ; నిలిచి; అడలకుము= కుమిలిపోకుము; ఈ దుఃఖకలాపము= ఈ ఏడ్సుల సముదాయం; సకలంబును= 
అంతా; ఎల్లి= రేపు; క్షత్రబంధు సంవాదమునన్‌= క్షత్రబంధుడితో చేసే ప్రసంగం చేత; పాయును= తొలగి పోతుంది. 
తాత్సర్యం: ఒక బ్రాహ్మణడ్రేష్ణుడు నన్ను చూచి అయ్యయ్యో! దుఃఖపడకుము. ఈ దుఃఖమంతా రేపు క్షత్రబంధు 
సంవాదంతో నశించిపోతుంది.” 


క. అనియె ననిచెప్పి వీడ్కొని । చని మృతుండై తొంటి బహుళసత్మర్మంబుల్‌ 

దను నుత్తమ పదమునకుం । గొనిపోయిన నిత్యసౌఖ్యకుండై యుండెన్‌. 53 
ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అని; చెప్పి; వీడ్కొని= సెలవు తీసికొని; చని= వెళ్ళి; మృతు(డు+ఐ= చనిపోయినవాడై; 
తొంటి బహుళ సత్‌+కర్మంబుల్‌= పూర్వజన్మలోని పెక్కు పుణ్యకార్యాలు; తనున్‌= తనను; ఉత్తమపదమునకున్‌= ఉత్తమస్టానానికి; 
కొనిపోయినన్‌= తీసికొనిపోగా; నిత్య, సౌఖ్యకుండు+ఐ= శాశ్వతమైన సౌఖ్యం కలవాడై; ఉండెన్‌= ఉన్నాడు. 
తాత్పర్యం: అని చెప్పాడు” అని పలికి అతడి దగ్గర సెలవు తీసికొని వెళ్ళి మరణించి, పూర్వపు పుణ్యకర్మలు 
తనను ఉత్తమపదానికి కొనిపోగా శాశ్వతసుఖం కలవాడై ఉన్నాడు. 


విశేషం: నిత్యసౌఖ్యం - పునరావృత్తిలేని మోక్షసుఖం. 


వ. అనిన విని యజాతశత్రుండు గంగాపుత్తుతో 'నాకలోకం బేకప్రకార మనోహారియై యుండునో? బహుప్రకార 
ప్రమోదియై వెలుంగునో? యెటింగింపవే! యనుటయు నతండు 'పుణ్యకర్మంబు లనేకవిధంబులు గావే? కావునం 
దత్త దనురూపానేకస్థానంబై నాకంబు నిశ్శోకంబును నస్తోకసుఖకరంబును నై కరం బొప్పుచుండు గౌతమ 
శతక్రతుసంవాదం బను నితిహాసంబు విను మది భవదీయ ప్రశ్నంబునకు( బ్రాదేశవిశదీకరణం బగు నుత్తరంబై 
యుండెడు; గౌతముండను మహాద్విజుండు వనంబునం దపంబు సేయుచుండి శుండాల శిశువుం దల్లిలేనిదాని 
నొక్కెడం గని కారుణ్యంబు వొడమి పుత్తునింబోలె( బెనిచె; నయ్యేనిక కొదమ కాలక్రమంబున మేటి యేనుంగయి 
మెలంగుచుండె; నక్కాలంబున భూపాలనంబు సేయు ధృతరాష్తుండను రాజు నాకారంబు దాల్చి 
నాకపతి యయ్యెడకు వచ్చి యవ్వారణపతిం బట్టి తనకుం గొనిపోవువాండై దీని నాకిమ్మని యమ్మునిపతి 
నడుగుటయు నతండు. 54 

ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని; అజాతశత్రుండు= ధర్మరాజు; గంగాపుత్రుతోన్‌= భీష్ముడితో; నాకలోకంబు= స్వర్గలోకం; 

ఏక (ప్రకార మనస్‌+హారి= ఒకే విధంగా మనస్సును ఆకర్షించేది; ఐ= అయి; ఉండునో?= ఉంటుందా?; బహుప్రకార; ప్రమోది 
పెక్కు తీరుల ఆనందం కలిగించేది; ఐ= అయి; వెలుంగునో?= (ప్రకాశిస్తుందో?; ఎజింగింపవే!= తెలుపుమా!; అనుటయున్‌= 
అంటే; అతండు= ఆ భీష్ముడు; పుణ్యకర్మంబులు= పుణ్యఫలాన్నిచ్చే పనులు; అనేకవిధంబులు= పెక్కుతీరులైనవి; కావే?= 
కావా?; కావునన్‌= కాబట్టి; తత్‌, తత్‌, అనురూప+అనేక స్థానంబు= వాని వానికి తగిన పెక్కు తావులు కలది; ఐ= అయి; 


నాకంబు= స్వర్గం; నిస్‌+శోకంబును= శోకంలేనిదీ; అస్తోకసుఖ కరంబును= మిక్కిలి అధికమైన సుఖాన్ని కలిగించేదీ; ఐ= 
అయి; కరంబు= మిక్కిలిగా; ఒప్పుచున్‌+ఉండున్‌= ఒప్తుతూ ఉంటుంది; గౌతమ శత(క్రతు, సంవాదంబు= గౌతముడికి, 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 485 


దేవేంద్రుడికి అయిన సంభాషణం; అను+ఇతిహాసంబు= అనే పురాతన కథ; వినుము; అది; భవదీయ ప్రశ్ళంబునకున్‌= 
నీదైన (ప్రశ్నకు; ప్రాదేశ విశదీకరణంబు= కొంతభాగం స్పష్టం చేసేది; అగు+ఉత్తరంబు= అయిన సమాధానం; ఐ= అయి; 
ఉండెడున్‌= ఉంటుంది; గౌతముండు+అను, మహా ద్విజుండు= గౌతముడనే గొప్ప (బ్రహ్మవేత్త; వనంబునన్‌= అడవిలో; 
తపంబు= తపస్సు; చేయుచున్‌+ ఉండి= చేస్తూ ఉండి; శుండాల శిశువున్‌= ఏనుగుపిల్లను; తల్లి లేనిదానిని; ఒక్క+ఎడన్‌= 
ఒకచోట; కని= చూచి; కారుణ్యంబు= జాలి; ఒడమి= పుట్టి; పుత్రునిన్‌+సోలెన్‌= కొడుకొనువలె; పెనిచెన్‌= పెంచాడు; 
ఆ+ఏనిక కొదమ= ఆ గున్న ఏనుగు; కాలక్రమంబునన్‌= కాలం గడుస్తూ ఉండగా; మేటి ఏనుంగు= పెద్ద ఏనుగు; అయి; 
మెలంగుచున్‌+ఉండెన్‌= తిరుగుతూ ఉంది; ఆ+కాలంబునన్‌= ఆ కాలంలో; భూపాలనంబు= భూమినేలటం; చేయు ధృత 
రాష్టుండు= చేసే ధృతరాష్ట్రుడు; అనురాజు+ఆకారంబు= అనే రాజు ఆకారం; తాల్చి= ధరించి; నాకపతి= స్వర్గపు ఏలిక- 
ఇంద్రుడు; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; వచ్చి= ఏతెంచి; ఆ+వారణపతిన్‌= ఆ ఏనుగురాజును; పట్టి= పట్టుకొని; తనకున్‌= 
తనకోసం; కొనిపోవువాండు= తీసికొని పోయేవాడు; ఐ= అయి; దీనిన్‌= దీనిని; నాకున్‌= నాకు; ఇమ్ము= ఇవ్వు; అని; 
ఆ+మునిపతిన్‌= ఆ మునిశ్రేష్టుడిని; అడుగుటయును= అడుగగా; అతండు= ఆ గౌతముడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ధర్మరాజు భీష్ముడితో 'స్వర్గము ఒకే విధమైన ఆనందం కలదియా? పెక్కుతీరుల 
ఆనందం కలిగించేదై ప్రకాశిస్తుందా?' అని అంటే భీష్ముడు 'పుణ్యకర్మలు పెక్కుతీరులైనవి కదా! కనుక ఆయా 
కర్మలకు తగిన పెక్కుతావులు కలదై స్వర్గం దుఃఖం లేనిదీ, అమితమైన సుఖాన్ని కలిగించేదే అయి ఎంతో 
ఒప్పుతూ ఉంటుంది. గౌతమదేవేంద్ర సంవాదం అనే ఒక ఇతిహాసం చెప్పుతాను వినుము. అది నీ (ప్రశ్నకు 
కొంతవరకు విశదపరిచే సమాధానం అవుతుంది. గౌతముడనే ఉత్తమ(బ్రాహ్మణుడు అరణ్యంలో తపస్సు చేస్తూ 
ఉన్నాడు. ఆయనకు ఒకనాడు తల్లిలేని ఏనుగు పిల్ల ఒకటి కానవచ్చింది. దానిమీద జాలిపుట్టి దానిని తన 
కొడుకువలె పెంచాడు. ఆ ఏనుగుగున్న కాలక్రమాన శ్రేష్టమైన ఏనుగై తిరుగుతూ ఉంది. ఆ కాలంలో భూమి 
నేలుతున్న ధృతరాష్టు డనే రాజు రూపం ధరించి దేవేంద్రుడు ఆ చోటికి వచ్చి ఏనుగును పట్టి తనకొరకు తీసికొని 
పోయే తలపుతో దీనిని నా కి 'మ్మని మునివరుడిని అడిగాడు. అప్పుడతడు. 


విశేషం: (ప్రాదేశము - చూపుడు వ్రేలిని, బొటన వ్రేలిని చాచి పట్టిన కొలత. జాన వంటిది. ఇక్కడ కొంతభాగానికి 
సంబంధించిన అని అర్థం. స్వర్గం - శోకం లేనిది - అంతమా(త్రమే కాదు. గొప్ప సుఖాన్ని కూర్చేది. 


తే. “ఇధ్యములు దెచ్చి యిచ్చు నే నిచట లేని; సమయమున. గాంచు నీ పర్ణశాల మర్త్య 

బుద్దియుత మిది యీ దంతి. బుత్రుంబోలెం । బెనిచినాండ నీకీజాల మనుజనాథ! 55 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; ఇది= ఈ ఏనుగు; ఇధ్మములు= అగ్నిహో(త్రపు పుడకలను; తెచ్చి ఇచ్చున్‌= తెచ్చి ఇస్తుంది; 
నేను; ఇచటన్‌= ఇక్కడ; లేని సమయమునన్‌= లేని వేళలో; ఈ పర్లశాలన్‌= ఈ గుడిసెను; కాయన్‌= రక్షిస్తుంది; మర్త్య, బుద్ది, 


యుతము= మనిషిబుద్ది వంటి బుద్దితో కూడినది; ఈ దంతిన్‌= ఈ ఏనుగును; పుత్రున్‌ పోలెన్‌= కన్న కొడుకును వలె; 
పెనిచినాండన్‌= పెంచినవాడను; నీకున్‌= నీకు; ఈన్‌+చాలన్‌= ఇవ్వలేను. 


తాత్సర్యం: రాజా! ఈ ఏనుగు నాకు అగ్నిహోత్రం చిదుగులను తెచ్చి ఇస్తుంది. నేనిక్కడ లేని వేళలలో ఈ 
పర్షశాలను కాపాడుతూ ఉంటుంది. దీని బుద్ది మనుష్యుల బుద్ది వంటిది. దీనిని నా కన్నకొడుకువలె పెంచాను. 
స కివ్వలేను. 


486 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: మనుజనాథ! అనే సంబోధనలో రెండు భావాలు స్ఫురిస్తాయి. నీవు మహారాజువై యుండి నా సొమ్ముకు ఆశపడరాదు 
అని ఒక భావం. 'రత్నహారీ తు పార్థివః - అని ఉన్నా దయచేసి నన్ను నిర్భంధించకుము. దానిపై నా మమకారం అటువంటిది 
- అని రెండవ భావం. 


ఇంద్రునకు గౌతమునితో నైన సంవాదము (సం.13-159-11 (కుంభ)) 


వ. అనుటయు నా కృత్రిమజనవిభుండు. 56 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అన్నంతనే; ఆ కృత్రిమ జనవిభుండు= మారురూపం గల ఆ రాజు. 


తాత్సర్యం: అన్నంతనే మారురూపం గల ఆ రాజు. 


చ. “మునులకు నేను గేటికి? నమూల్యపుగోవులం బుచ్చికొమ్ము వే 
యనఘ! పసిండి నీ వలసినంతయు నిచ్చెద' నన్న 'శైశవం 
బున నిది తల్లి లేకునికి. బుట్టిన యక్కటికంబు పెంపునం 
బెనుచుటం జేసి దీనిపయిం బ్రేమము నామది(గల్లు భూవరా! 57 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; మునులకున్‌= వైరాగ్యంతో ఉండవలసిన మునులకు; ఏనుంగు=ఏనుగు; ఏటికిన్‌?= 
ఎందుకు?; అమూల్యము+గోవులన్‌= వెలకట్టరాని; ఆవులను; వేయి= వేయింటిని; పుచ్చికొమ్ము= తీసికొమ్ము; పసిండిన్‌= 
బంగారమును; నీవలసిన+అంతయున్‌= నీవు ఇష్టపడినంత; ఇచ్చెదన్‌= ఇస్తాను; అన్నన్‌= అంటే; భూవరా!= రాజా!; 
శైశవంబునన్‌= పసితనంలో; ఇది= ఈ ఏనుగు; తల్లి లేక+ఉనికిన్‌= తల్లిలేకుండటం వలన; పుట్టిన+అక్కటికంబు పెంపునన్‌= 
పుట్టిన జాలియొక్క ఎక్కువతనంతో; పెనుచుటన్‌+ చేసి= పెంచటంవలన; దీనిపయిన్‌= దీనిమీద; ప్రేమము= వాత్సల్యము; 
నామదిన్‌= నా హృదయంలో; కల్లున్‌= ఉన్నది. 


తాతర్వం: 'పుణవంతుడా! మునులకు ఏనుగెందుకు? వెలకట్లలేని ఆవులను వేయినిసాను. నీవు కావలసినంత 
జ్‌ ్ట్‌ స వ 


బంగారం ఇస్తాను. తీసికొమ్ము' అనగా 'రాజా! పసితనంలో ఇది తల్లిలేకుండటంవలన కలిగిన జాలితో దీనిని 
పెంచిన కారణంగా దీనిమీద వాత్సల్యం నా హృదయంలో కలిగింది. 


నిశేషం: మునులకు ఏనుల్లేటికి - అంటే ఏనుగులు రాజైన నావంటివానికి ఉండాలి అని భావం. ముని అంటే మోక్షపరాయణుడు. 
ఏనుగు దానికి విఘ్నకారి కావచ్చును. అయితే గోవులు, బంగారం కావా? అంటే అవి ఆశ్రమ నిర్వహణకు ఏనుగుకంటె మిన్నగా 
ఉపకరిస్తాయనే భావంతో పలుకుతున్నాడు. 


క. కావున నొల్లను బదివే । ల్లోవుల నిచ్చినను నిష్కకోటి యొసంగినం 
బోవయ్య యేను మొఅయిడ. । గా వావిరి. గొనంగ6 దగునె కరిపతి నీకున్‌?” 58 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; పదివేల్‌= పదివేల; గోవులన్‌= ఆవులను; ఇచ్చినను= ఇచ్చినా; నిష్కకోటి= కోటిబంగారు 


నాణాలు; ఒసంగినన్‌= ఇచ్చినా; ఒల్లను= ఇష్టపడను; పోవయ్య; ఏను= నేను; మొజు ఇడగాన్‌= మొత్తుకుంటూ ఉంటే; వావిరిన్‌= 
ఒత్తిడి చేసి; నీకున్‌= నీకు; కరిపతిన్‌= ఏనుగును; కొన(గన్‌+తగునె?= (గ్రహింపదగునా? తగదని భావం. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 487 


తాత్సర్యం: పదివేల ఆవులనిచ్చినా, కోటి బంగారు నాణాల నిచ్చినా నేనిష్టపడను. వెళ్ళుము. నేను మొత్తుకొంటుంటే 
నీవు ఒత్తిడి. చేసి ఏనుగును తిసికానీ' పోవటం .తగునా?' 


క, అని మునిపతి పలికిన న । జ్ఞనపతి “వాహనము గాంగ సామజముం గై 
కొన(దగదె రాజునకు ని । ట్లన(దగునే నీకు? విడువు హస్తి. బ్రియమునన్‌.' 59 


ప్రతిపదార్థం: అని; మునిపతి= మునివర్యుడు; పలికినన్‌= పలికితే; ఆ+జనపతి= ఆ రాజు; వాహనము= ఎక్కిరింత; కాంగన్‌= 
కావటానికి; సామజమున్‌= ఏనుగును; కైకొనన్‌= (గ్రహించటం; రాజునకున్‌= రాజునకు; తగదె?= కూడదా?; రాజునకున్‌= రాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనన్‌= పలకటం; నీకున్‌= నీకు; తగునే?= యుక్తమా?; హస్తిన్‌= ఏనుగును; (ప్రియమునన్‌= 
ఇష్టపూర్వకంగా; విడుము= వదలుము. 


తాత్పర్యం: అని ముని అంటే రాజు 'వాహనంగా ఏనుగును [గ్రహించటం రాజుకు తగని పనియా? రాజుతో ఇట్టా 
అనటం నీకు తగునా? ఇష్టంతో ఏనుగును వదలిపెట్టుము' అన్నాడు. 


విశేషం: 'రత్నహారీ తు పార్టివః' అని న్యాయం. శ్రేష్టమైన వస్తువులను రాజు (గ్రహించవచ్చునని దీని తాత్పర్యం. ఈ 
న్యాయాన్ని హృదయంలో భావిస్తూ 'రాజునకు కైకొన తగదా? రాజుతో ఇట్లా పలుకవచ్చునా?' అని అంటున్నాడు. 'నా విష్ణుః 
పృథీవీపతిః - విష్థంశలేనివాడు రాజు కాజాలడు" - అన్న న్యాయాన్ని ఇక్కడ కూడ అనుసంధించుకోవాలి. ప్రియమునన్‌ 
- ఇష్టంతో - ఇష్టపడి ఇవ్వకపోతే బలాత్కరించవలసి వస్తుందన్న సూచన ఇక్కడ వ్యంగ్యం. తరువాతి పద్యంలో దినిమికవి 
మరింత స్పష్టం చేస్తున్నాడు. 


వ. అని రాజసంబు దోంపం బలుకుటయు నప్పరమద్విజుండు పుయిలోట దక్కి యిట్లనియె. 60 


ప్రతిపదార్థం: అని; రాజసంబు= పొగరు; తోయన్‌= తెలియనట్టుగా; పలుకుటయున్‌= పలికితే; ఆ+పరమద్విజుండు= ఆ 
ఉత్తమ (బ్రాహ్మణుడు; పుయిలోట= సంకోచం; తక్కి= వదలి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని పొగరు తెలిసే విధంగా పలికితే ఆ ఉత్తమ (బ్రాహ్మణుడు సంకోచం వదలి ఇట్టా అన్నాడు. 


నిశేషం: రాజసం - రజోగుణంవలన ఏర్పడినది. సందర్భాన్ని బట్టి “పొగరు”. దీనివలననే వెనుకటి పద్యంలో బెదరింపు ను 
ఊహించాము. 


తే. 'పుణ్యకర్ములు హర్షంబు( బొంద(గనుట । పాపకర్ములు శోకార్తి పాలుపడుట 
యెచటం గల్లు నజ్జముసభ కేంగుదెమ్ము । దంతి నచ్చట నిచ్చెద ధరణినాథ!' 61 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; ఎచటన్‌= ఎక్కడ; పుణ్యకర్ములు= పుణ్యమైన కర్మలు గలవారు; హర్షంబున్‌= సంతోషమును; 
పొందన్‌+కనుట= పొందగలుగుట; పాపకర్ములు= పాపపు పనులు చేసేవారు; శోక+ఆర్తి పాలుపడుట= దుఃఖపు పీడ్రక్రు 
పాలుకావటమూ; కల్లున్‌= అవుతుందో; ఆ+జము సభకున్‌= అట్టి యుముడి లోకానికి; ఏంగుదెమ్ము= రమ్ము; అచ్చటన్‌= 
ఆ తావున; దంతిన్‌= ఏనుగును; ఇచ్చెదన్‌= ఇస్తాను. 


488 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పుణ్యకర్మలు చేసేవారు ప్రమోదాన్నీ, పాపపుపనులు చేసేవారు పరమదుఃఖాన్నీ పొందే చోటు యమలోకం 
ఉన్నదే - అక్కడకు రమ్ము నీ కీ ఏనుగు నిస్తాను.' 


విశేషం: యముడు మానవుల పాపపుణ్యాలను నిర్ణయించి శోకాన్నీ సంతోషాన్నీ తగిన (ప్రమాణంలో ప్రసాదిస్తూ ఉంటాడు. 
అక్కడ నీ నొ పుణ్యపాపాలు తేలుతాయని తాత్పర్యం. 


వ. అనుటయు నతండు. 62 
తాత్పర్యం: అనగా ఆ ఇంద్రుడు. 


సీ, వినుము నాస్తికు లగు జనులు( బాపాత్మకు | లునుగాక యేను వత్తునె మునీంద్ర! 
యచటికి? నన్న 'నయ్యముండు పుణ్యుండు తదీ ।; యాదరం బొప్పదే?” యనియె విప్రం 
డమ్మాట కవ్విభుం 'డప్ప( బ్రోచునతండు. । దల్లికి. దండ్రి కత్యంతభక్తి 
గలవాండు నమ్మేలు గనునందు రా నొల్ల' । నని పల్మె( బల్మిన నత్తపస్వి 


తే. “రమ్ము మందాకినికి. దత్తటమ్ము పొంత । హస్తి విడిచెది ననుమాట యాడ నాత( 
“డతిథిశిష్టాన్నభోజులు న ప్రతిగ్ర । హులును గం డ్రది సరకు సేయుదునె యచటు?' 63 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్ర!= మునివరా!; వినుము; నాస్తికులు= పరలోకము లేదనువారు; అగు జనులున్‌= అయిన జనులూ; 
పాప+ఆత్మకులును= పాపపు హృదయం కలవారూ; కాక =తక్క; ఏను= నేను; అచటికిన్‌= ఆ తావునకు; వత్తునె?= వస్తానా?; 
అన్నన్‌= అంటే; విప్రుండు= జ్ఞానవంతుడైన ఆ ముని; ఆ+యము(డు= ఆ యమధర్మరాజు; పుణ్యుడు= పుణ్యం కలవాడు; 
తదీయ+ఆదరంబు= అతడిదైన ఆదరం; ఒప్పదే?= చెల్లదా?; అనియెన్‌= అన్నాడు; ఆ+మాటకున్‌= ఆ పల్కునకు; ఆ+ 
విభుండు= ఆ రాజు; అతండు= ఆ యముడు; అప్పన్‌= అక్కను; (ప్రోచున్‌= రక్షిస్తాడు; తల్లికిన్‌= అమ్మకు; తండ్రికిన్‌= 
తండ్రికీ; అత్యంతభక్తి= మిక్కిలి ఎక్కువ భక్తి; కలవాండు= ఉన్నవాడు; ఆ+మేలు= దానివలన అయ్యే మంచిని; కనున్‌= 
పొందుతాడు; అందున్‌= అచటికి; రాన్‌= రావటానికి; ఒల్లను= ఇష్టపడను; అని; పల్కెన్‌= పలికాడు; పల్కినన్‌=పలుకగా; 
ఆ+తపస్వి= ఆ తాపసుడు; మందాకినికిన్‌= ఆకాశగంగ దగ్గరకు; రమ్ము= రా; తత్‌+తటమ్ముపొంతన్‌= దాని ఒడ్డు దాపున; 
హస్తిన్‌= ఏనుగును; విడిచెదన్‌= వదలుతాను; అనుమాట= అన్న పలుకు; ఆడన్‌= పలుకగా; ఆతండు= ఆ రాజు; అది= 
ఆ గంగ ఒడ్డును; అతిథి శిష్ట అన్న భోజులు= అతిథులు తినగా మిగిలిన అన్నాన్ని తినేవారు; అ(ప్రతిగహులును= దానం 
సొమ్ము పుచ్చుకోనివారున్నూ; కం(డ్రు= పొందుతారు; అచటు= ఆ తావు; సరకు+చేయుదునె?= లెక్క చేస్తానా? 


తాత్సర్యం: మునీంద్రా! వినుము. నాస్తికులు, పాపాత్ములు అక్కడకు పోతారుగానీ నేను వస్తానా?” అన్నాడు. 
అప్పుడు బుషి ఆ యముడు పుణ్యాత్ముడు గదయ్యా! అతడిని ఆదరింపవద్దా? అంటే ఆ మాట విని రాజు ఆ 
యముడు అక్కను కాపాడుతూ ఉంటాడు. తల్లిదండ్రులంటే ఎంతో భక్తి కలవాడు. ఆ పుణ్యం పొందుతాడు. కనుక 
అతడి దగ్గరకు రా' నన్నాడు. అప్పుడు ఆ తాపసి 'పోనీ గంగ ఒడ్డుకు రమ్ము! అక్కడ ఏనుగును నీకు వదలుతాను” 
అంటే 'అతిథులు తినగా మిగిలిన భోజనం తినేవారు. దానాలు ముట్టనివారూ అక్కడకు పోతారు. నేను దానిని 
లెక్క చేస్తానా?” అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 489 


విశేషం: యముడి విషయంలో పాపపుణ్యాలు రెండూ చెప్పారు. యముడి అక్క కాళింది. తల్లిదండ్రులు ఛాయాసూర్యులు. 
తల్లివంటి అక్కను, తల్లిదండ్రులను భక్తితో సేవించటం అనే మహాపుణ్యం వలన అతడికి యమత్వం సిద్దించిందని సూచన. 
అతిథులు తినగా మిగిలిన అన్నాన్ని 'ఏఘసంి' అంటారు. దానిని భుబించటం మహాపుణ్యంగా పరిగణించారు. 


క. అనినను ముని 'మేరు వనం । బున నీ కొప్పింతు గజము. బోది మనుడు న 
జ్ఞననాథవరేణ్యుండా | తని మోమున. జూడ్కి నిగుడ దరహాసముతోన్‌. 64 
ప్రతిపదార్థం: అనినను= అంటే; ముని= ఆ మహర్షి మేరువనంబునన్‌= మేరుపర్వతపు తోటలో; నీకున్‌= నీకు; గజమున్‌= 


ఏనుగును; ఒప్పింతున్‌= అప్పగిస్తాను; పోదము= పోదాము; అనుడున్‌= అనగా; ఆ+జననాథ, వరేణ్యుండు= ఆ రాజు(శ్రేష్టుడు; 
అతని మోమునన్‌= అతడి మొహం మీద; చూడ్కి= చూపు; నిగుడన్‌= నిలుచునట్టుగా; దరహాసముతోన్‌= చిరునవ్వుతో. 


తాత్సర్యం: అప్పుడు ఆ గౌతమముని 'మేరుపర్వతం తోటలో నీకు ఏనుగు నిస్తాను పోదాము అంటే ఆ రాజు 
అతడి మోముపై చూపు నిలిపి, చిరునవ్వుతో ఇట్లా అన్నాడు. 


క. “మృదువులు సత్యోపేతులు | సదయులు భూతహితు లందు€ జనుజనములు నా 

కది యేల వేడ్కనిదె వ । చెద నొండొకమంచి చోటు సెప్పు' మనవుడున్‌. 65 
ప్రతిపదార్థం: అందున్‌= అచ్చటికి; చను జనములు= వెళ్ళే జనులు; మృదువులు= మెత్తని మనస్సు కలవారు; సత్య+ఉపేతులు= 
సత్యవ్రతంతో కూడినవారూ; సదయులు= దయతో కూడినవారు; భూతహితులు= ప్రాణులకు మేలు చేసేవారు; నాకున్‌= 
నాకు; అది= ఆ చోటు; ఏల?= ఎందుకు? ఒండొక మంచిచోటు= మరొక్క ఉత్తమస్థలాన్ని; చెప్తుము= పేర్కొనుము; 
వచ్చెదన్‌= వస్తాను; అనవుడున్‌= అన్నంతనే. 


తాత్పర్యం: అక్కడికి వెళ్ళే జనాలు మెత్తటి హృదయం, సత్యవ్రతం, దయ, ప్రాణులయందు హితబుద్దీ కలవారు. 
అది నాకెందుకు? ఇంకేదైనా మంచిచోటు చెప్పుము. వస్తాను. అనగా (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: నాకు ఇది వ్యంగ్యంగా 'అది చాలా తక్కువ పుణ్యం. నేను దానికంటె మహోన్నత పుణ్యం చేసినవాడను' అనే 
భావాన్ని తెలుపుతున్నది. 
క, 'నారదమునినాయకుని వి | హారస్టలమైన వనమునం దిచ్చెద నీ 

వారణము నచట కిన్నర । ధీరమ్యం బప్పరో మతి ప్రియ మనఘా!' 66 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; నారదముని నాయకుని= నారదుడనే మునిశ్రేష్టుడి యొక్క; విహారస్థలము= తిరుగాడేచోటు; 
ఐన వనమునందున్‌= అయిన ఉద్యానంలో; ఈ వారణమున్‌= ఈ ఏనుగును; ఇచ్చెదన్‌= ఇస్తాను; అచటు= ఆ తావు; 
కిన్నర ధీ రమ్యంబు= కిన్నరుల బుద్దితో మనోహరమైనది; అప్పురస్‌ మతి ప్రియము= అప్పరసల హృదయానికి ఇష్టమైనది. 
తాత్సర్యం: 'పుణ్యాత్మా! నారదుడు విలాసంగా తిరిగే పూదోటలో ఈ ఏనుగు నిస్తాను. అది కిన్నరుల బుద్దికి 
రమణీయమైనది. అప్పరసల హృదయానికి ప్రియమైనది. 


సీ. అనిన గౌతము పల్కు విని 'గీతనృత్యాది । చతురులై దేవతా సన్మునీంద్ర 
హర్షంబు గావించునట్టి వారచ్చటి । కరుగుదు రేనొల్ల నచ్చి టనియె 


490 శ్రీమదాంధ్ర మహాభారతము 


నరపతి; 'యుత్తరకురుభూము లనిమిష | కమనీయములు సర్వకామ్యవర్ని 
యగునందు వాసవు( డట వచ్చి కరినొప్ప( । గొను' మని పలికి నమ్మునివరుండు 


తే. 'కామహింసా రహితులకు6 గాక నాకు( దరమె తత్త దేశం? బని దర్పఫణితి 
నాడె( బతి; దాని కాభూసురాగ్రగణ్యు. । 'డిందుగ్భృహమున నిత్తు రమ్మిభము' ననుడు. 67 


ప్రతిపదార్థం: అనిన గౌతము పల్కున్‌= ఇట్టా అనిన గౌతముడి మాటను; విని= ఆలకించి; నరపతి= రాజు, గీత 
నృత్య+ఆది చతురులు= పాట, ఆట మొదలైనవాటిలో నేర్పు కలవారు; ఐ= అయి; దేవతా సత్‌+ముని+ఇంద్ర హర్షంబున్‌= 
దేవతలకు, మంచి మునులకు ఆనందాన్ని; కావించు+అట్టివారు= కలిగించేవారు; అచ్చటికిన్‌= ఆ (ప్రదేశానికి; అరుగుదురు= 
వెళ్తారు; ఏను= నేను; అచ్చటు= ఆ చోటు; ఒల్లను= ఇష్టపడను; అనియెన్‌= అన్నాడు; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు; 
ఉత్తర కురుభూములు= ఉత్తరదిక్కుగా ఉన్న కురుదేశాలు; అనిమిషు కమనీయములు= దేవతలు కూడ కోరునట్టివి; 
అందున్‌= ఆ చోట; వాసవుండు= ఇంద్రుడు; సర్వ కామ్య వర్షి= అన్ని కోరికలను వర్షించేవాడు; అగున్‌= అవుతాడు; అటన్‌= 
అక్కడకు; వచ్చి= ఏతెంచి; కరిన్‌= ఏనుగును; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; కొనుము= స్వీకరించుము; అని; పలికెన్‌= చెప్పాడు; 
పతి= రాజు; తత్‌+(ప్రదేశంబు= ఆ తావు; కామ హింసా రహితులకున్‌= కామము, హింస లేనివారికి; కాక= తక్క; నాకున్‌= 
నాకు; తరమె?= యోగ్యమా?; అని; దర్పఫణితిన్‌= గర్వపు ధోరణిలో; ఆడెన్‌= పలికాడు; దానికిన్‌= దానికి; ఆ భూసుర+అగ్రగణ్యు( 
డు= ఆ బ్రాహ్మణవరేణ్యుడు; ఇందుగృహమునన్‌= చంద్రుడి ఇంటిలో; ఇభమున్‌= ఏనుగును; ఇత్తున్‌= ఇస్తాను; రమ్ము= 
రా; అనుడున్‌= అనగా. 


తాత్సర్యం: అనిన గౌతముడి పలుకు విని రాజు 'ఆటపాటలలో నేర్పుకలిగి దేవతలకు, గొప్ప మునులకు ఆనందం 
కలిగించే వారు అచ్చటికి వెళ్తారు. ఆ చోటు నేనిష్టపడను” అన్నాడు. అప్పుడు ముని 'ఉత్తరకురుభూములు దేవతలకు 
కూడా ఇష్టమైనవి. దేవేంద్రుడు అక్కడ అందరి కోరికలను తనివితీరా తీరుస్తాడు. అచటికి వచ్చి ఏనుగును 
తీసికొమ్ము' అన్నాడు. రాజు అది కామము, హింస లేనివారికే కానీ నాకు కాదు” అని గర్వపు ధోరణిలో పలికాడు. 
అప్పుడు గౌతముడు “పోనీ, చంద్రుడి ఇంటిదగ్గర ఏనుగునిస్తాను రమ్ము” అన్నాడు. 


విశేషం: దర్పఫణితి అనేమాటచేత ముని పేర్కొంటున్న పుణ్యలోకాలన్నీ తన పుణ్యానికి లొచ్చు అన్నభావం స్ఫురిస్తుంది. 


క. 'దానరతులు సక్షము లా । దానవిముఖు లందు. బోవు తరము జనులు నా 
కానెలవు నెలవు కా' దని । మానవపతి పలుక ముని సమధురవచనుంై. 68 


ప్రతిపదార్థం: దానరతులు= దానంపై మిక్కిలి ప్రీతి కలవారు; సక్షములు= సహనం కలవారు; ఆదానవిముఖులు= దానం 
పుచ్చుకొనటం ఇష్టంలేనివారు; అందున్‌= అచటికి; పోవు తరము జనులు= పోయే అర్హతగల జనాలు; నాకున్‌= నాకు; ఆ 
నెలవు= ఆ చోటు; నెలవుకాదు= నివాసయోగ్యం కాదు; అని; మానవపతి= రాజు, పలుకన్‌= పలుకగా; ముని= మహర్షి 
సమధుర వచనుండు= తీయని మాటలు కలవాడు; ఐ= అయి. 


తాత్సర్యం: 'దానం మీద ప్రీతి, గొప్ప ఓర్పుకలవారు, దానం పుచ్చుకొనటంమీద అనిష్టం కలవారు అనగా 
అపరిగ్రహులు అందు పోయే అర్హత కలవారు. నా కా చోటితో పనిలేదు' అని పలుకగా; ముని తీయని 
మాటలతో. 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 491 
వ. అన్నరునాథుతోడ. 69 
తాత్సర్యం: ఆ ముని ఆ రాజుతో ఇట్లా అన్నాడు. 


సీ. “రవిపాల నిచ్చెద రమ్ము కుంజరము. జే । కొనుటకు’ ననిన నజ్జనవిభుండు 


'నుతతపస్వ్వాధ్యాయరతులకు గంతవ్య । మచ్చోటు నాకేల? యనుడు 'వరుణు 


పురిం గుంభిం గైకొను పాద' మన్న మునిం జూచి | 'యగ్నిహోత్రము నిష్టియజనములును 
గలవా రరుగుదురు గాక యన్నెలవొల్ల । ననియాడె; భూపతి యతని కాత. 


తే. “డింద్రుకడ మర్త్య కోటికి నిష్ట మచట । గౌరు నీకిత్తు నని' చెప్పె 'శూరయాజి 
వేదిశతవర్షపురుషులు వోదురందు । దాని నేంగోర' నని పల్కె ధరణివిభుండు. 70 


ప్రతిపదార్థం: రవిపాలన్‌= సూర్యుడివద్ద; ఇచ్చెదన్‌= ఇస్తాను; కుంజరమున్‌= ఏనుగును; చేకొనుటకున్‌= తీసికొనటానికి; రమ్ము; 
అనినన్‌= అనగా; ఆ+జనవిభుండు= ఆ రాజు; ఆ+చోటు= ఆ స్థలము; నుత తపస్‌+స్వాధ్యాయ రతులకున్‌= మెచ్చదగిన 
తపస్సు, వేదములను పఠించుట అను వాటియందు పీతి కలవారికి; గంతవ్యము= పోదగినది; నాకున్‌= నాకు; ఏల?= ఎందుకు?; 
అనుడున్‌= అన్నంతనే; వరుణుపురిన్‌= వరుణుడి పట్టణంలో; కుంభిన్‌= ఏనుగును; గైకొను= (గ్రహించుము; పొదము= పద; 
అన్నన్‌= అంటే; మునిన్‌= మునిని; చూచి; అగ్నిహోత్రమును= అగ్నిచేత ఆరాధనము; ఇష్టియజనములును= యజ్ఞయాగాదులు; 
కలవారు= ఉన్నవారు; అరుగుదురు కాక= వెళ్తారుగానీ; ఆ+నెలవు= ఆచోటు; ఒల్లను= ఇష్టపడను; అని; భూపతి=రాజు; ఆడెన్‌= 
పలికాడు; అతనికిన్‌= ఆ రాజునకు; ఆతండు= ఆ ముని; ఇంద్రుకడన్‌= దేవేంద్రుడియొద్ద; మర్యకోటికిన్‌= మానవుల సముదాయానికి; 
ఇష్టము= ప్రీతి; అచటన్‌= అక్కడ; గౌరున్‌= ఏనుగును; నీకున్‌= నీకు; ఇత్తున్‌= ఇస్తాను; అని; చెప్పెన్‌= చెప్పాడు; ధరణి 
విభుండు= రాజు; అందున్‌= అచటికి; శూర, యాజి, వేది, శతవర్షపురుషులు= శూరులు; యజ్ఞాలు చేసేవారు, వేదములను 
అధ్యయనం చేసినవారు, నూరేండ్లు జీవించిన జనులు; పోదురు= వెళ్లారు; దానిన్‌= దానికి; నేన్‌= నేను; కోరను= ఇష్టపడను; అని; 
పల్కెన్‌= పలికాడు. 


తాత్సర్యం: ఆ మునిరాజుతో రావయ్యా! సూర్యుడి దగ్గర నీకు ఏనుగునిస్తాను. తీసికొమ్ము' అంటే రాజు 
'మెచ్చదగిన తపస్సు, వేదాధ్యయనము ప్రీతిగా చేసేవారికి అది వెళ్ళదగినచోటు. అది నాకెందుకు?” అన్నాడు. 
'పోనీ వరుణుడి నగరంలో ఏనుగును తీసికొమ్ము' అంటే “అగ్నిహోత్రము, యజ్ఞాలు కలవారు అక్కడకు 
పోతారు. ఆ చోటు నా కిష్టం లేదన్నాడు. అయితే ఇంద్రుడి నెలవు మనుష్యుల కందరికీ ఇష్టం. అచట 
ఏనుగునిస్తాను' అని ముని అంటే శూరులు, యాజులు, వేదాధ్యయనపరులు, నూరేండ్లు జీవించినవారు అక్కడకు 
పోతారు. అది నేను కాంక్షించను” అన్నాడు రాజు. 


విశేషం: వేది - వేదము కలవాడు. 
వ. అని పలికిన నప్పరమతపోధనుండు. 71 


ప్రతిపదార్థం: అని; పలికినన్‌= పలుకగా; ఆ+పరమతపస్‌+ధనుండు= మహాతపస్సే ధనంగా గల ఆ గౌతముడు. 


492 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అని పలుకగా ఆ మహర్షి 


క. 'రదింగొను మచ్చోటను వే । పొద ప్రాజాపత్యలోకమున' కనవుడు 'నా 
కది యేల? యశ్వమేధుల । పది మనియెం బతి తపస్విపతి యాతనితోన్‌. 72 


ప్రతిపదార్థం: రదిన్‌= ఏనుగును; ఆ+చోటను= ఆ (ప్రదేశంలో; కొనుము= [గ్రహించుము; (ప్రాజాపత్యలోకమునకున్‌= (ప్రజాపతి 
(బ్రహ్మ) దైనలోకానికి; వే= శీఘ్రముగా; పొద= పద; అనవుడున్‌= అంటే; అన్నంతనే; పతి= రాజు; అది= ఆ లోకము; 
అశ్యమేధుల పదము= అశ్యమేధాలు చేసేవారి స్థానం; నాకున్‌= నాకు; ఏల?= ఎందుకు?; అనియెన్‌= అన్నాడు; తపస్విపతి= 
మునివరుడు; అతనితోన్‌= అతడితో. 


తాత్సర్యం: 'పోనీ (బ్రహ్మలోకానికి శీఘ్రమే పద, ఏనుగును తీసికొమ్ము' అన్నాడు. “అది అశ్వమేధాలు చేసేవారికి 
నెలవయ్యా! నాకెందుకు? అన్నాడు రాజు. 


చ. 'అపగత మోహశోక మగునట్టిది గోగణలోక మిత్తు మ 
ద్దిపవరు నందు నీ 'కనిన( 'దీర్థనిషేవులు గోప్రదానపు 
ణ్యపరులు బ్రహ్మచర్యనియమాఢ్యులు నచ్చటి కేగువారు దా 
ని పయి( బ్రియంబు నాదు మది నెక్కొన దక్కడ కేల వచ్చెదన్‌? 73 


ప్రతిపదార్థం: అపగతమోహ శోకము= పోయిన అజ్ఞానము దుఃఖము కలది; అగు+అట్టి+అది= అయినట్టి; గోగణ లోకము= 
గోవుల సముదాయం ఉండే లోకం; అందున్‌= అక్కడ; మత్‌ ద్విపవరున్‌= నా ఏనుగును; నీకున్‌= నీకు; ఇత్తున్‌= ఇస్తాను; 
అనినన్‌= అంటే; అచ్చటికిన్‌= అక్కడకు; ఏ(గువారు= వెళ్ళేవారు; తీర్థ, నిషేవులు= పుణ్యస్థలాలను (శ్రద్దతో సేవించేవారు; గో 
(ప్రదాన పుణ్యపరులు= ఆవులను గొప్పగా దానం ఇచ్చే పుణ్యంమీద ఆసక్తి కలవారు; (బ్రహ్మచర్యనియమ+ఆఢ్యులు= (బ్రహ్మచర్యం 
నియమాలు పాటించి ఘనత కెక్కినవారు; దానిపయిన్‌= దానిమీద; నాదు మది= నా మనస్సు; నెక్కొనదు= తగులదు; అక్కడకున్‌= 
ఆచోటికి; ఏల= ఎందుకు; వచ్చెదన్‌?= వస్తాను? 


తాత్సర్యం: ఆ ముని, రాజుతో “అయ్యా! శోకంగాని మోహంగానీ ఇసుమంత కూడా లేని గోలోకంలో నీకు 
నా యేనుగు నిస్తాను రమ్ము అన్నాడు. రాజు తీరాలు సేవించేవారు, గోదానపుణ్యం మీద గొప్ప ఆసక్తి 
కలవారు, (బ్రహ్మచర్యవ్రతం నియమంతో నుతికెక్కినవారూ అక్కడకు పోయేవారు. దానిమీద నా మనస్సు 
ప్రీతి పడదు. అక్కడి కెందుకు వస్తాను?” అన్నాడు. 


సీ అని ధృతరాష్తు( డాడిన ముని “శీతోష్ణ । సుఖదుఃఖ మిత్రారి ముఖములైన 
బహువిధద్వంద్వముల్‌ పర(గవు బ్రహ్మలో । కమున నయ్యెడ సామజము హరింతు 
గాని “ర మ్మనుడు నమ్మానవపతి 'యసం । గులు గృతాత్ములు వ్రతాచలితమతులు 
నధ్యాత్మనిరతులు నందు బోదురుగాక | యచ్చటు గాన శక్యంబె నాకు 


తే. నవని సురవర్య!' యన రాజు నతండు సూచి । ముని మహత్తరుందే' నిన్ను ననిమిషేంద్రు( 
గా నెటింగితి నెల్లలోకములఈ దిరుగు । దెచటనైన( బొందదు గదా యెగ్గు నిన్ను. 74 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 493 


ప్రతిపదార్థం: అని= ఇట్లు; ధృతరాష్టు(డు= ధృతరాష్ట్ర మహారాజు; ఆడినన్‌= పలుకగా; ముని= మహర్షి బ్రహ్మలోకమునన్‌= 
బ్రహ్మదేవుడి లోకంలో; శీత+ఉష్ణ సుఖదుఃఖ మి(త్ర+అరిముఖములు= చలి, వేడి, సుఖం- దుఃఖం, చెలి-పగవాడు మొదలైనవి; 
ఐన, బహువిధ ద్వంద్వముల్‌= అయిన పెక్కు తీరుల జంటలు; పరంగవు= కలుగవు; ఆ+ఎడన్‌= ఆ తావున; సామజమున్‌= 
ఏనుగును; హరింతు కాని= తీసికొందువుగాని; రమ్ము; అనుడున్‌= అంటే; ఆ+మానవపతి= ఆ రాజు; అసంగులు= సంగము 
లేనివారు; కృత+ఆత్ములు= ఆత్మను సాధించినవారు; వ్రత+అచలిత మతులు= వ్రతములయందు ఏ కొంచెం కదలని బుద్ది 
కలవారు; అధ్యాత్మ నిరతులు= పరమార్థ విద్యయందు నిష్టకలవారు; అందున్‌= అచటికి; పోదురుకాక= పోతారు; అచ్చటు= 
ఆ తావు; కానన్‌=చూడటానికి; నాకున్‌= నాకు; శక్యంబు+ఎ?= సాధ్యమా?; అవనిసురవర్య!= బ్రాహ్మణోత్తమా!; అనన్‌= 
అనగా; రాజున్‌= రాజును; మునిమహత్తరుండు= మునులలో మిక్కిలి గొప్పవాడయిన; అతండు= ఆ గౌతముడు; చూచి; 
నిన్నున్‌= నిన్ను; అనిమిష+-ఇం(ద్రున్‌కాన్‌= దేవతల (ప్రభువుగా; ఏన్‌= నేను; ఎటింగితిన్‌= గుర్తించాను; ఎల్లలోకములన్‌= అన్ని 
లోకాలలో; తిరుగుదు=సంచరిస్తూ ఉంటావు; ఎచటన్‌ ఐనన్‌= ఎక్కడైనా; నిన్నున్‌; ఎగ్గు= కీడు; పొందదు కదా= చేరదు కదా! 


తాత్సర్యం: అని ధృతరాష్ట్ర డనగా ముని “ీతోష్టాలు, సుఖదుఃఖాలు, మిత్రశత్రువులు అని ఈ తీరైన పెక్కు 
జంటభావాలు లేని తావు బ్రహ్మలోకం. అక్కడ ఏనుగును తీసికొమ్ము రమ్ము" అన్నాడు. అప్పుడు రాజు 
'సంగం లేనివారు, ఇంద్రియని[గ్రహం కలవారు, వ్రతాలయందు నిష్ట కలవారు, అధ్యాత్మవిద్యయందు పరమాసక్తి 
కలవారు అచటి కరుగువారు. అది చూడటం నాకు సాధ్యమా?” అన్నాడు. అంత రాజును ముని పరిశీలించి 
చూచి 'నిన్ను దేవేంద్రుడిగా గుర్తించాను. నీ వన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు. ని న్నే కీడూ పొందదు గదా! 
అన్నాడు. 


విశేషం: అసంగులు - సంగం అంటే వస్తువులు మొదలైనవాటి యందు ప్రీతి. లంపటం. ఇది మమకారాన్ని కలిగించి సర్యానర్జాలకు 
మూలకారణం అవుతుంది. సంగం వలన కామం, దానివలన (కోధం, దానివలన సమ్మోహం, దానివలన స్మృతి నశించటం, 
బుద్దినాశనం కలుగుతాయని భగవద్గీత చెప్తున్నది. అట్టి పరమనీచమైన 'సంగం” లేనివారు అసంగులు. కృతాత్ములు - ఆత్మను 
సాధించినవారు. ఇంద్రియాలను, మనస్సును స్వాధీనపరచుకొని పరమాత్మజ్ఞానం చక్కగా పొందినవారు. ద్వంద్వములు - విరుద్ద 
భావాల జంటలు - వీటిలో ఒకటి కలిగినపుడు శోకాన్నీ, మరొకటి కలిగినప్పుడు ఆనందాన్నీ మానవుడు పొందుతూ ఉంటాడు. 
ఈ రెండూ లేని స్థితి పరమోత్తమమైనది. అట్టి ద్వంద్వాలు (బ్రహ్మలోకంలో ఉండవు. 
థె కం] యా (>) 

చ. అనవుడు మొక్కి యింద్రు(డు మహాత్మ! మతంగజ హేతు వాదవ 

ర్తను నను బంపు నీ పనుపు దక్కొని చేసెద' నన్న 'బుత్తుం డీ 

వనకరి నాకు సాధుజనవత్సల! యిమ్ము కరంబు నెమ్మి దీ 

ని ననియె సాంత్వనంబుగ మునిప్రవరుండు గులప్రదీపకా! 75 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; ఇంద్రుండు= దేవరాజు; మొైక్కి= నమస్కరించి; మహా+ఆత్మ!= దొడ్డబుద్ది కలవాడా!; 
మతంగజ, హేతు, వాద, వర్తనున్‌= ఏనుగు నిమిత్తంగా వాదాన్ని నడపిన; ననున్‌= నన్ను; పంపు= ఆజ్ఞాపించుము; నీ పనుపున్‌= 
నీ ఆదేశాన్ని; తక్కొని= ప్రయత్నపడి; చేసెదన్‌= చేస్తాను; అన్నన్‌= అంటే; మునిప్రవరుండు= మునివర్యుడు; సాధుజనవత్సల!= 
మంచివారియందు పుత్రప్రేమ కలవాడా!; ఈ వనకరి= ఈ అడవి ఏనుగు; నాకున్‌= నాకు; పుత్రుండు=కొడుకు; కరంబు 


నెమ్మిన్‌= మిక్కిలి (ప్రేమతో; దీనిన్‌= దీనిని; ఇమ్ము; అని; సాంత్వనంబుగన్‌= బతిమాలుతూ; కులప్రదీపకా!= కులాలను చక్కగా 
ప్రకాశింప చేసేవాడా!; అనియెన్‌= అన్నాడు. 


494 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ముని అట్లా అన్నంతనే దేవేంద్రుడు 'మహాత్మా! ఏనుగు నెపంగా వాదాన్ని ప్రవర్తింపజేసిన నన్ను 
ఆజ్ఞాపించుము. నీ ఆజ్ఞను దలదాల్చి నిర్వహిస్తాను' అంటే 'సాధుజనవత్సలా! దేవేంద్రా! ఈ అడవి ఏనుగు నా 
బిడ్డ. దీనిని మిక్కిలి (ప్రేమతో నాకిమ్ము' అని బతిమాలుతూ మునివరేణ్యుడు అన్నాడు కులప్రదీపకుడవైన 
ధర్మరాజా! 


వ. అనిన విని యింద్రుం డిట్లనియె. 76 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: అనగా విని ఇం(ద్రు డిట్టా అన్నాడు. 


తే. “కరి చెలంగి నీమీ(ద( బుష్కరము సాంచి | మూరుకొనియెడు నడుగుల మ్రోల నిల్చి 

ముద్దు గురియుచు( బలుమటు మొక్కు నిట్టి । దాని నిన్నేల పాపుదు మాననీయ! 77 
ప్రతిపదార్థం: మాననీయ!= మన్నించదగినవాడా!; కరి= ఏనుగు; చెలంగి= పొంగిపోయి; నీ మీందన్‌= నీపై; పుష్కరము= 
తొండాన్ని; చాంచి= ప్రసరింపచేసి; మూరుకొనియెడున్‌= తలను వాసన చూస్తున్నది; అడుగుల మోలన్‌= పాదాల దగ్గర; 
నిల్చి= నిలబడి; ముద్దు కురియుచున్‌= (ప్రేమను ఒలకపోస్తూ; పలుమయున్‌= పెక్కుమారులు; (మొక్కున్‌= ('మొక్కుతున్నది; 
ఇట్టిదానిన్‌= ఇట్టిదానిని; నిన్నున్‌= నిన్ను; ఏల= ఎందుకు; పాపుదున్‌= విడదీస్తాను? 
తాత్పర్యం: 'మాననీయా! ఈ ఏనుగు ఆనందంతో పొంగిపోతూ నీమీద తొండం చాచి మూర్ణాఘాణం చేస్తున్నది. 
పాదాలదగ్గర నిలిచి ప్రేమను ఒలకబోస్తూ నీకు పెక్కుసార్హు యొక్కుతున్నది. ఇట్టి దీనినీ, నిన్నూ నేను ఎందుకు 
విడదీస్తానయ్యా? 


మ. ననునే డాంచెద నన్న నేబుధులు( గానంజాల రక్షీణబో 
ధన సంపత్తి నెటింగి తేర్పడ మునీంద్రా! రండు నీవున్‌ భవ 
త్తనయుండీ కరియున్‌ నితాంతసుఖ నిత్యంబైన నాకంబునం 
దనపాయస్థితి మత్సఖత్వమున. బెంపారం బ్రవర్తింప(గన్‌.' 78 


ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునిశ్రేష్టుడా!; ననున్‌= నన్ను; నేన్‌= నేను; డాంచెదను= గుప్రపరచుకుంటాను; అన్నన్‌= 
అంటే; ఏ బుధులు= ఏ దేవతలు; కానన్‌, చాలరు= తెలిసికొనలేరు; అక్షీణ బోధన సంపత్తిన్‌= తరుగని జ్ఞానం అనే 
సంపదతో; ఏర్పడన్‌= స్పష్టంగా; ఎటింగితి(వి)= తెలిసికొన్నావు; నీవున్‌= నీవూ; భవత్‌ తనయుండు= నీ కొడుకు; ఈ 
కరియున్‌= ఈ ఏనుగున్నూ; నితాంతసుఖ నిత్యంబు= చెడని సుఖంతో శాశ్వతం; ఐన నాకంబు+నందున్‌= అయిన 
స్వర్గంలో; అనపాయ స్థితిన= అపాయము (ఎడబాటు) లేని స్థితితో; మత్‌ సఖత్వమునన్‌= నా చెలిమితో; పెంపు+ఆరన్‌= 
మన్నన కలుగునట్లుగా; (ప్రవర్తింప(గన్‌= ఉండటానికి; రండు= రండి. 


తాత్సర్యం: మునివర్యా! నన్ను నేను గోప్యం చేసికొనదలచితే ఏ దేవతలు కనుగొనలేరు. కాని నీవు తరగని జ్ఞాన 
సంపదతో నన్ను గుర్తుపట్టావు. నీవూ నీ కొడుకైన ఈ ఏనుగు స్వర్గంలో మరల తిరిగి రానక్కరలేని స్థితితో నా 
చెలిమితో మన్ననగా (ప్రవర్తించటానికి రండి.” 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 495 


విశేషం: నితాంతసుఖ నిత్యము - దుఃఖం మందుకైనా ఉండదని భావం. అనపాయస్థితిన్‌ 'క్లీణే పుణ్యే మర్యలోకం విశన్తి' 
- పుణ్యం క్షీణిస్తే జనులు మరల భూలోకానికి వస్తారు - అని గీత. మీకు అట్టి స్వర్గపు ఎడబాటు ఉండదు” అని తాత్పర్యం. 
మత్‌, సఖత్వమునన్‌ - స్వర్గంలో తక్కినవారివలె నిన్నాక సామాన్య వ్యక్తిగా చూడను. నాకు సమప్రాణుడిగా చూస్తాను అని 
వక్కణ. 'సమషప్రాణః సఖా మతః - తన ప్రాణంతో సమానంగా ఎవరిని పరిగణించి వ్యవహరిస్తాడో అతడే సఖుడు. 


ఆ. అనుడు సంతసిల్లి యట్ల కాకనిన న । మ్ముని వరుండు€ గరియు మున్ను గాంగ 

నేగె దివమునకు మహేంద్రుండు సమ్మోద । భరితుండగుచు. గురునృపాల వర్య! 79 
ప్రతిపదార్థం: కురునృపాలవర్య= కురు రాజోత్తమా!; అనుడున్‌= అన్నంతనే; సంతసిల్లి= ఆనందించి; అట్టు+అ= అట్టే 
కాక= అగుగాక!; అనినన్‌= అనగా; మహేంద్రుండు= దేవరాజ్యాధిపతి; ఆ+మునివరుండున్‌= ఆ మునిశ్రేష్టుడునూ; కరియున్‌= 
ఏనుగునూ; మున్ను= ముందు; కాంగన్‌= అగునట్టుగా; దివమునకున్‌= స్వర్గానికి; సమ్మోద భరితుండు= పరమానందంతో 
నిండినవాడూ; అగుచున్‌= అవుతూ; ఏలాన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అప్పుడా ముని అట్టాగే అనగా దేవేంద్రుడు, ఆ మహర్షినీ, ఏనుగునూ ముందు పెట్టుకొని పరమానందం 
నిండినవాడై స్వర్గానికి వెళ్ళాడు. 


విశేషం: మున్ను కాగన్‌ - ఇది అత్యంత గౌరవాన్ని ప్రస్ఫుటీకరిస్తుంది. సమ్మోదభరితుడు - నిజంగా పరమానందం 
పొందవలసినవారు మునీ, ఏనుగూ. ఎందుకంటే వారి పుణ్యం పండి శాశ్స్వతసుఖ లోకాలకు పయనిస్తున్నారు. కాని తీసికొని 
వెళుతున్న సర్వసుఖదాత ఇం(ద్రుడు పరమానందం పొందుతున్నాడంటే మహాపుణ్యాత్ముల రాకవల్లనే దేవలోకం సుస్థిరమవుతుంది. 
తన పదవి భద్రంగా ఉంటుంది - అన్న భావం అతడికి కలిగించిందనే అర్థం ఇక్కడ వ్యక్తమవుతున్నది. 


క. అనిన విని భీష్ముతో న । జ్ఞనపతి యిట్లనియె. 'దపము సారపు ధర్మం 
బని యూంది మీరు సెప్పుదు | రనఘా! లేకుండునే తదధికం బొకండున్‌?” 80 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ఆ+జనపతి= ఆ ధర్మరాజు; భీష్ముతోన్‌= భీష్మునితో; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు; అనఘా!= పుణ్యాత్మా!; తపము= తపస్సు; సారము+ధర్మంబు= అన్ని ధర్మాల సారం వంటిది; 
అని; మీరు= తమరు; ఊంది= నొక్కి; చెప్తుదురు= చెపుతూ ఉంటారు; తత్‌+అధికంబు= దానికంటె ఎక్కువ అయినది; 
ఒకండున్‌= ఒక్కటి కూడా; లేక+ఉండునే= లేకుండా ఉంటుందా? 

తాత్సర్యం: అని చెపితే విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. “మహాత్మా! మీరు తపస్సును సారమైన 
ధర్మంగా నొక్కి చెప్పుతూ ఉంటారు. దానిని మించిన ధర్మం మరొకటి లేదా?” 


వ. అనుటయు నా దేవవ్రతుం డానరదేవోత్తము నర్మిలి నాలోకించి. 81 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆ దేవవ్రతుండు= ఆ భీష్ముడు; ఆ నరదేవ+ఉత్తమున్‌= రాజులలో (శ్రేష్టుడైన ఆ 
ధర్మరాజును; అర్మిలిన్‌= (ప్రేమతో; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: అనగా ఆ దేవవ్రతుడు ఆ రాజశ్రేష్టుడిని ప్రేమతో చూచి (ఇట్టా చెప్పాడు) 


496 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: దేవవ్రతుడు భీష్ముడి పుట్టుపేరు; అర్మిలిన్‌-ఉత్తమ(ప్రశ అడిగినందుకు కలిగిన ఆనందాన్ని ఇది అభివ్యక్తం చేస్తుంది. 


భగీరథునకు బ్రహ్మతో నైన సంవాదప్రకారము (సం.13-160-1 (కుంభ)) 


రూ 


వినుము ధర్మము లెల్ల వినుతకృత్యంబుల | తప మెన్ని యెన్న(గా ధర్మ మెందు. 
గలదు?; తపం బన(గా నియతాశన । త్వము; భగీరథు(డు పద్మజుని సభకు 
నరిగిన నతనితో నద్దేవుం డిందుల । కతుల నిర్మలతపమాచరింప 
కరుగుదేరంగ నెవ్వరికిని రాదెట్లు । వచ్చితో? యనిన నవ్వసుమతీశు. 


తే. డేను గోదానములును భూదానములును । గన్యకాదానములు. దీరరలనములును 
రాజసూయాశ్వమేధాధ్వరములు. బెక్కు। సేసినాండ వచ్చుట దాన(జేసి కాదు. 82 


ప్రతిపదార్థం: వినుము; ధర్మములు= ధర్మాలు; ఎల్లన్‌= అన్నీ; వినుత కృత్యంబులు+అ= కొనియాడదగిన పనులే; తపము= 
తపస్సును; ఎన్ని= పరిగణించి; ఎన్నంగాన్‌= లెక్కించుటకు; ధర్మము= ధర్మం; ఎందున్‌= ఎక్కడ; కలదు?= ఉంది?; 
తపంబు= తపస్సు; అనంగాన్‌= అంటే; నియత+అశనత్వము= నియమంతో కూడిన భోజనం తీసికోవటం; భగీరథుండు= 
భగీరథుడనే రాజు; పద్మజుని సభకున్‌= (బ్రహ్మసభకు; అరిగినన్‌= పోగా; అతనితోన్‌= అతడితో; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; 
ఇందులకున్‌= ఇక్కడికి; అతుల నిర్మల తపము= సాటిలేని దోషములేని తపస్సు; ఆచరింపక= చేయక; అరుగుదేరంగన్‌= 
రావటానికి; ఎవ్వరికిని= ఎట్టివారికైనా; రాదు= కాదు; ఎట్టు= ఏ విధంగా; వచ్చితి+ఓ?= వచ్చావో?; అనినన్‌= అంటే; ఆ+ 
వసుమతీ+-ఈశుండు= ఆ రాజు; ఏను= నేను; గోదానములును= గోవుల దానాలూ; భూదానములును= భూముల దానాలూ; 
కన్యాదానములున్‌= కన్యకల దానాలూ; తీర్చ కలనములును= తీర్జాలకు పోవటం అనే పనులూ; రాజసూయ+ 
అశ్వమేధ+అధ్వరములున్‌= రాజసూయము, అశ్వమేధము అనే యజ్ఞాలూ; పెక్కు= ఎక్కువ; చేసినాండన్‌= చేసినవాడిని; 
వచ్చుట= ఇక్కడికి రావటం; దానన్‌ చేసి= దానివలన; కాదు. 


తాత్పర్యం: వినుము. ధర్మాలన్నీ కొనియాడదగిన కాఠ్యాల. తపస్సును చెప్పి చెప్పగల ధర్మం ఎక్కడ ఉన్నది? 
తపస్సు అంటే నియమంతో భోజనం (గ్రహించటం. భగీరథుడనే రాజు (బ్రహ్మసభకు పోతే ఆ (బ్రహ్మదేవుడు 
“ఇక్కడకు సాటిలేనిదీ, స్వచ్చమైనదీ అయిన తపస్సు చేయకుండా రావటం ఎవ్వరికీ సాధ్యంకాదు. నీవు ఎట్టు 
వచ్చావో?” అన్నాడు. అపు డా రాజు నేను గోదానాలూ, భూదానాలూ, కన్యాదానాలూ, తీర్ణయా(త్రలూ, 
రాజసూయయాగాలూ, అశ్వమేధపుయజ్ఞాలూ ఎన్నో చేశాను. కాని ఇక్కడకు రావటం వాటివలన కాదు. 


మ. అవనీదేవత లొక్కెడం గ్రతువిధి వ్యాసక్తు లై యుండ ద 
త్రవిఘాతంబులు దోంచె నేను రణసంరంభంబునన్‌ వారి కు 
తృవ మొందించితి వానింబాపి ముదమొందన్‌ వారు నన్‌ బ్రహ్మపా 
ల వరిష్టావ్యయ సౌఖ్య మొందు మని లీలం జెప్పినన్‌ వచ్చితిన్‌. 83 


ప్రతిపదార్థం: అవనీదేవతలు= (బ్రాహ్మణులు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; (క్రతు విధి వ్యాసక్తులు= యజ్ఞం పనిలో మిక్కిలి 
ఆసక్తి కలవారు; ఐ= అయి; ఉండన్‌= ఉండగా; తత్‌ ప్రవిఘాతంబులు= దానికి మహావిఘ్నాలు; తోంఛెన్‌= కన్పట్టాయి; నేను; 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 497 


రణసంరంభంబునన్‌= యుద్దపు ఆర్భాటంతో; వానిన్‌= ఆ విఘ్నాలను; పాపి= తొలగించి; వారికిన్‌= ఆ (బ్రాహ్మణులకు; 
ఉత్సవము= ఆనందము; ఒందించితిన్‌= కలిగించాను; వారు= ఆ (బ్రాహ్మణులు; ముదము+ఒందన్‌= సంతోషం కలుగగా; 
నన్‌= నన్ను; బ్రహ్మపాలన్‌= (బ్రహ్మదేవుడి దగ్గర; వరిష్ట+అవ్యయ సౌఖ్యము= మిక్కిలి (శ్రేష్టమైన నాశనములేని సుఖాన్ని; 
ఒందుము= పొందుము; అని; లీలన్‌= విలాసంగా; చెప్పినన్‌= చెప్పితే; వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్సర్యం: బ్రాహ్మాణులంతా ఒకచోట యజ్ఞకార్యంలో నిమగ్నులై ఉన్నారు. అప్పుడు ఆ పనికి ఎన్నో అవరోధాలు 
కలిగాయి. నేను యుద్దం ఉద్దృతంగా చేసి, ఆ ఆటంకాలను తొలగించి, వారి కానందం కలిగించాను. వారు 
నన్ను (బ్రహ్మదగ్గర మిక్కిలి ఉత్తమం అయినదీ, ఎన్నటికీ తరిగిపోనిదీ అయిన ఆనందం పూర్ణసౌఖ్యంతో 
పొందవలసిందిగా లీలతో చెప్పారు, వచ్చాను. 


విశేషం: లీలన్‌= (బ్రహ్మదగ్గర సుఖం పొందుమని వారు విలాసంగా చెప్పారు. అనగా వారు (బ్రహ్మను కూడా శాసింపగల 
మహిమగల వారని భావం. 


తే. ఆశలియు నీరువట్టును నాదరింప । కేను విఫ్రులపని సేసి యిట్టిమహెిమ( 
గంటి నియతాశనత్వమ కాక తప మ । నంగ వేటొండె? ధర్మాభినంద్యహృదయ! 84 


ప్రతిపదార్థం: ధర్మ+అభినంద్య హృదయ!= ధర్మంచేత కొనియాడబడిన హృదయం కల మహానుభావా! ఆశలియున్‌= ఆకలినీ; 
నీరువట్టును= దప్పికనూ; ఆదరింపక= లెక్కచేయక; ఏను= నేను; విప్రుల పని= (బ్రాహ్మాణోత్తముల పనిని; చేసి; ఇట్టి 
మహిమన్‌= ఇటువంటి గొప్పతనాన్ని; కంటిన్‌= పొందాను; నియత+అశనత్వము+అ= నిగ్రహించబడిన భోజనం కలతనమే; 
కాక; తపము= తపస్సు; అనంగన్‌= అనగా; వేణు= ఇతరము; ఒండు+ఎ?= ఒకటి కలదా? 


తాత్పర్యం: మహానుభావా! ఆకలినీ, దప్పినీ లెక్కచేయక విప్రవర్యుల కార్యాన్ని నిర్వహించి ఇట్టి మహిమ 
పొందగలిగాను. తపస్సు అంటే ఆహారంలోని నియమం కాక మరొకటి ఉన్నదా? నీ హృదయాన్ని ధర్మాలన్నీ 
కొనియాడుతాయి కదా! 


చ. అనుటయు బ్రహ్మ యవ్విభున కర్టన లిచ్చి తగంగ గారవిం 
చె నధిప! నీవు విప్రుల భజింపుము సంయమితాశనుండవై 
యని దివిజాపగాసుతుండు సాదరభాషణ వృత్తి. జెప్పిన 
న్విని ముదమంది ధర్మజు(డు నెమ్మి దలిర్వంగ నమ్మహాత్ముతోన్‌. 85 


ప్రతిపదార్థం: అధిఫ!= రాజా!; అనుటయున్‌= అని చెప్పగా; (బ్రహ్మ; ఆ+విభునకున్‌= ఆ రాజునకు; అర్భనలు= పూజనలు 
(మన్ననలు); ఇచ్చి= ఒసగి; తగంగన్‌= తగు తీరున; గారవించెన్‌= మర్యాద చేశాడు; నీవును= నీవుకూడా; సంయమిత+ 
అశనుండవు= నిండుగా అదుపుగల భోజనం కలవాడవు; ఐ= అయి; విప్రులన్‌= ఉత్తమ విద్యావంతులగు (బ్రాహ్మణులను; 
భజింపుము= సేవించుము; అని; దివిజ+ఆపగాసుతుండు= దేవలోకంలో పుట్టిన నదియొక్క కొడుకు; సాదర భాషణ వృత్తిన్‌= 
ప్రీతితో కూడిన మాటల (ప్రవర్తనతో; చెప్పినన్‌= ఉపదేశించగా; ధర్మజుండు= ధర్మరాజు; విని, ముదము= సంతోషము; అంది= 
పొంది; నెమ్మి= (ప్రేమ; తలిర్ప్చంగన్‌= పుట్టగా; ఆ+మహాత్ముతోన్‌= మహాత్ముడైన ఆ భీష్ముడితో. 


498 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భగీరథు డట్లా చెప్పగా (బ్రహ్మ ఆ రాజును గొప్పగా మన్నించి తగు విధంగా గౌరవించాడు. రాజా! 
నీవు కూడా భోజనవిషయంలో చెడని నిష్ట కలవాడవై విప్రులను సేవించుము' అని భీష్ముడు ఆదరపూర్వకంగా 
చెప్పితే, విని, పరమానందం పొంది, ధర్మరాజు (ప్రేమ చిగురించగా ఆ మహాత్ముడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: దివిజాపగాసుతుడు - అతడు చెప్పే విషయాలన్నీ అతడి తల్లి అమృతహృదయంవలె అమృతాయమానంగా 
ఉన్నాయని స్ఫురించే అర్థం. సాదరభాషణవృత్తిన్‌ - భీష్ముడి మాటలలో అనాదరభావం వెదకిచూచినా లేదు. అందుకనే ఇంకా 
ఇంకా ధర్మరాజు అడుగగలుగుతున్నాడు. 


క “పురుషుడు శతాయు వనుశ్రుతి | పురుషవరా! బాలురైన€ బొందుదురు మృతిం 

జిరమగు నేమిట నాయు వ । చిరమగు నెద్దానణ దెలియంజెప్పము కరుణన్‌.' 86 
ప్రతిపదార్థం: పురుషవరా!= పురుషశ్రేష్టా!; (శ్రుతి= వేదం; పురుషుండు= మానవుడు; శత+ఆయువు= నూరేండ్డ ఆయువు 
కలవాడు; అనున్‌= అంటున్నది; బాలురు= చిన్నవయస్సువారు; ఐనన్‌= కూడా; మృతిన్‌= చావును; పొందుదురు= పొందుతూ 


ఉంటారు; ఏమిటన్‌= దేనిచేత; ఆయువు= జీవితకాలం; చిరము= ఎక్కువకాలం కలది; అగున్‌= అవుతుంది?; ఏ+దానన్‌=దేని 
చేత; అచిరము= తక్కువకాలం కలది; అగున్‌= అవుతుంది; కరుణన్‌= దయతో; తెలియన్‌= నాకు తెలిసేటట్లుగా, చెప్పుము. 


తాత్సర్యం: 'మహాత్మా! వేదం పురుషుడు నూరేండ్ల (బ్రదుకు కలవాడని అంటున్నది. కానీ చిన్నతనంలోనే కొందరు 
మరణిస్తున్నారు. దేనిచేత ఆయువు వృద్ది పొందుతుంది? దేనిచేత తరిగిపోతుంది? దయతో నాకు తెలియజెప్పుము.' 


వ. అనుటయు నయ్యఖిలధర్మవేది యవ్విభున కిట్లనియె. 87 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+అఖిలధర్మవేది= సమస్త ధర్మాలు తెలిసిన ఆ దేవవ్రతుడు; ఆ+విభునకున్‌= ఆ 
రాజునకు; ఇట్టు= ఇట్టా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అని అడిగితే సర్వధర్మాలు తెలిసిన ఆ శంతనుకుమారుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


తే. “అనఘ! ఆచార మాయువు( బెనుచు నదియ । కాదు శ్రీయును గీర్తియుం గలుగ జేయు 

విను దురాచారు€ డాయువు పెనుపు€ బొంద. । డతని సర్వభూతంబులు నభిభవించు.” 88 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; ఆచారము= స(త్రవర్తనము; ఆయువున్‌= జీవితకాలాన్ని; పెనుచున్‌= పెంచుతుంది; 
అది+అ+కాదు= అంతేకాదు; కాదు; శ్రీయును= సంపదను; కీర్తియున్‌= కీర్తిని కలుగన్‌+చేయున్‌= కలిగేటట్టు చేస్తుంది; 
విను= వినుము; దురాచారుండు= చెడు నడవడి కలవాడు; ఆయువు పెనుపున్‌= ఆయువు యొక్క వృద్దిని; పొందండు= 
చెందడు; అతనిన్‌= అట్టివాడిని; సర్వభూతంబులు= అన్ని భూతాలు; అభిభవించున్‌= ఛీ కొట్టుతాయి. 
తాత్సర్యం: పుణ్యాత్ముడా! ఆచారం ఆయువును పెంచుతుంది. అంతేకాదు - సంపదను, కీర్తినీ కలిగిస్తుంది. ఇక 
దురాచారుడు ఆయుర్చుద్ధిని పొందలేడు. సర్వభూతాలూ వాడిని తిరస్కరిస్తాయి. 


విశేషం: ఆచారమంటే శాస్త్రం చెప్పిన విధంగా నడచుకొనటం, సర్వభూతాలు - భూమి మొదలైన పంచభూతాలు లేక 
సర్వప్రాణులు, పదార్థాలు. అభిభవించు - అవి తిరస్కరిస్తే బ్రదుకు లేదని భావం. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 499 


క. కావున నాచారపరత ।|భూవర! మేల్‌ సాధుజనులు వోవు తెరువు సం 
భావించుట యాచారము । దా వర్ణాశ్రమ సమరతం బరంగు నృపా! 89 


ప్రతిపదార్థం: భూవర!= రాజా! కావునన్‌= కాబట్టి; ఆచారపరత= ఆచారంలో నిష్టు మేల్‌= మంచిది; సాధుజనులు= 
ఉత్తములైన మనుష్యులు; పోవు తెరువు= నడచే దారిని; సంభావించుట= చక్కగా తెలిసికొని (ప్రవర్తించటం; ఆచారము= 
ఆచారం; నృపా!= రాజా!; తాన్‌= అది; వర్లఆ(శ్రమ సమర్హతన్‌= వర్షములు, ఆశ్రమములు అనువాని కనుగుణ మైనదై; 
పరంగున్‌= ఒప్పుతుంది. 


తాత్సర్యం: రాజా! కనుక ఆచారం గట్టిగా పాటించటం మంచిది. ఉత్తమపురుషులు పోయే మార్గాన్ని చక్కగా 
తెలిసికొని నడచుకొనటమే ఆచారం. అది వర్షధర్మాలకు, ఆ(శ్రమధర్మాలకు అనుగుణమై ఉంటుంది. 


నిశేషం: ధర్మాలన్నీ స్వయంగా తెలిసికొనటం తేలికకాదు. అందుకని పురాణేతిహాసాలలో మహానుభావులైన వారు ఆయా 
సందర్భాలలో ఎలా (ప్రవర్తించారో చక్కగా తెలిసికొని ఆ విధంగా ఆచరించాలని ఇక్కడ సూచన. వేదం 'అథ యది తే కర్మ 
విచికిత్సా, వృత్తి విచికిత్సా స్యాతొ - నీకు కర్మములో గానీ, నడవడిలో గానీ సందేహము కలిగితే - ఇత్యాదివాక్యాలలో ఈ అంశాన్ని 
చక్కగా నిరూపించింది. 


ఆ. గురునిమాట సరకు గొనమి దుశ్శీలత । పిట్ట పుడుక గోరు పిసుకం ద్రుంపం 
గబివ మరుగు టుదయకాలాస్త్రమయ సమ | యముల భాను. జూచు టాయు వడంచు. 90 


ప్రతిపదార్థం: గురునిమాట= గురువు వాక్యాన్ని; సరకు+కొనమి= లెక్కచేయకపోవటం; దుస్‌+శీలత= చెడు నడవడి కలిగి 
ఉండటం; పిట్ట= పక్షిని; పుడుక= పుడకనూ; గోరున్‌= గోటినీ; పిసుకన్‌= పిసుకగా; (త్రుంపన్‌= (త్రుంచగా; కజవన్‌= కొరకగా; 
మరుగుట= అలవాటుపడుతూ; ఉదయకాల+అస్తమయ సమయములన్‌= సూర్యుడు ఉదయించే కాలంలోనూ; అస్తమించే 
కాలంలోనూ, భానున్‌= సూర్యుడిని; చూచుట= చూడటమూ; ఆయువు= జీవితకాలాన్ని; అడంయన్‌= అణచివేస్తుంది. 


తాత్సర్యం: గురువులమాటను లెక్కచేయకపోవటం, చెడు నడవడితో మెలగటం, పిట్టను పిసకటానికీ, పుడకను 
త్రుంచటానికీ, గోళ్ళను కొరకటానికీ అలవాటు పడటం; ఉదయ అస్తమయ కాలాలలో సూర్యుడిని చూడటం 
ఆయువును హరించివేస్తాయి. 


విశేషం: పిట్ట... ఇక్కడ [క్రమాన్వయం. పిట్ట, పిసుకన్‌, పుడుక... (ద్రుంపన్‌, గోరు - కజవన్‌ - మరుగుట అని అన్వయం. 


క. విను క్రోధంబును హింసయు । నన్ఫతంబును లేమి సంధ్య లైనం దదుపా 
సనము సురపూజనము రే - పొనరించుట చిరతరాయు వొనరించు నృపా! 91 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; విను= జాగ్రత్తగా ఆలకించుము; (క్రోధంబును= తీవ్రమైన కోపమూ; హింసయున్‌= ఇతరులను 
పీడించటం; అనృతంబును= అసత్యమూ; లేమి= లేకపోవటం ; సంధ్యలు=సంధ్యాకాలాలు; ఐనన్‌= కలిగినప్పుడు; తత్‌+ 
ఉపాసనము= ఆ సంధ్యాదేవిని పూజించటము; రేపు= (ప్రతి ఉదయకాలమునందు; సురపూజనము= దేవతలను అర్చించటము; 
చిరతర+ఆయువు= మిక్కిలి ఎక్కువ ఆయువును; ఒనరించున్‌= కలిగిస్తాయి. 


500 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: రాజా! జాగ్రత్తగా వినుము. (క్రోధం, హింస, అసత్యం అనే వాటిని లేకుండా చూచుకొనాలి. సంధ్యాకాలం 
వచ్చినప్పుడు ఉపాసించాలి. ప్రతి ఉదయం దేవతలను అర్చించాలి. ఈ పనులు ఆయువును పెంపొందిస్తాయి. 


క. పరదారగమన మొప్పదు, । పురుషున కది యెల్ల పాపములకంటె నరే 

శ్వరవర! యాయుస్సంక్షయ । కరంబు దద్వర్ణనంబు గడు మే లరయన్‌. 92 
ప్రతిపదార్థం: నర+ఈళశ్వర వర!= రాజవరేణ్యా!; పురుషునకున్‌= మానవుడికి; పరదార గమనము= ఇతరుల భార్యలను 
పొందటం; ఒప్పదు= తగదు; అది= పరదారగమనం; ఎల్ల పాపముల కంటెన్‌= అన్ని పాపాలకంటె; ఆయుస్‌+సంక్షయ 


కరంబు= ఆయువును మిక్కిలిగా నాశనం చేసేది; తత్‌+వర్ణనంబు= దానిని వదలటం; అరయన్‌= పరికించితే; కడున్‌= 
మిక్కిలి; మేలు= శ్రేష్టము. 


తాత్సర్యం: రాజా! ఇతరుల భార్యలను పొందటం కూడదు. అది అన్ని పాపాలకంటే ఎక్కువగా ఆయువును 
కుదించి వేస్తుంది. దానిని వదలటం ఎంతో మంచిది. 


విశేషం: పురుషపరంగా పరదారగమనం గురించి చెప్పారు. అట్లాగే (స్రీపరంగా పరపురుషగమనం కూడా ఉపలక్షణంగా ఇక్కడ 
గ్రహించవచ్చును. 


క. పరదారలయందును సఖి । గురువృద్ద నృపాలబాలకుల బాంధవభూ 
సుర వైద్య భృత్య బుధ నా । గరికుల సతు లాయువునకు( గడుం జే టనఘా! 93 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; పరదారలయందును= ఇతరుల సతుల విషయంలో కూడా; సఖి= మిత్రుడు; 
గురు= గురువు; వృద్ద= పెద్దవాడు; నృపాల= రాజు; బాలకుల= పిన్నవారి యొక్క; బాంధవ= చుట్టాలు; భూసుర= 
బ్రాహ్మణులు; వైద్య= వైద్యులు; భృత్య= సేవకులు; బుధ= పండితులు, నాగరికుల= నగరాధికారులు (నగరంలో ఉండేవారు) 
అనే ఇట్టివారియొక్క; సతులు= భార్యలు; ఆయువునకున్‌= (బ్రదుకునకు; కడున్‌= మిక్కిలిగా; చేటు= కీడు. 


తాత్సర్యం: పరభార్యలలో కూడా మి(త్రుడు, గురువు, పెద్దవాడు, రాజు, బాలుడు, చుట్టము, (బ్రాహ్మణుడు, 
వైద్యుడు, సేవకుడు, పండితుడు, నాగరికుడు అనువారి భార్యలు మరింత ఎక్కువగా ఆయువునకు కీడు చేస్తారు. 


విశేషం: ఇది ఊరకే హెచ్చరికకొరకు చెప్పినమాట. ఎవరి సంపర్కమైనా అట్టిదే. 
వ. అని చెప్పి. 94 
తాత్సర్యం: ఇట్టా వివరించి. 


క. మేలివి గీడివి యని భూ । పాలక! యేం జెప్పినట్టి పను లెటు(గుము నీ 
పోలిన యాయువు పెనుపం । జాలు ననియు నపహరింప శక్తము లనియున్‌. 95 


ప్రతిపదార్థం: భూపాలక!= రాజా!; ఇవి; మేలు= శ్రేష్టములు; ఇవి; కీడు= చెడ్డవి; అని; ఏన్‌= నేను; చెప్పిన+అట్టి, పనులు= 
చెప్పిన కార్యములు; నీ పోలిన ఆయువున్‌= నీవు భావించిన ఆయువును; పెనుపన్‌= పెంచుటకు; చాలున్‌= చాలును; 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 501 
అనియున్‌= అనీ; అపహరింపన్‌= తగ్గించివేయుటకు; శక్తములు= సమర్థములు; అనియున్‌= అనీ; ఎజుంగుము= తెలిసికొనుము. 


తాత్సర్యం: రాజా! నేను చెప్పినట్టి పనులలో మంచివి ఆయువును పెంచేవి అనీ, కీడైనవి ఆయువును (త్రుంచేవి 
అనీ తెలిసికొనుము. 


తే. తగనియది యెద్దియైన వ్రతంబు పూని । మాన నోచిన నాయువు మాల్పకుండు 

నంతటన పోవ దాయు వత్యంతవృద్ది. । జేయు దగినది సేసిన జెప్పనేల? 96 
ప్రతిపదార్థం: తగని+అది= కూడనిది; ఎద్ది= ఏది; ఐనన్‌= అయినా; వ్రతంబు= (వ్రతము; పూని=సంకల్పించి; మానన్‌= 
మానినా; నోచినన్‌= నోచినా; ఆయువున్‌= ఆయువును; మాల్పక= చెడగొట్టక; ఉండున్‌= ఉంటుంది; అంతటన్‌+అ= అంత 
మాత్రాన; పోవదు= పోదు; ఆయువు= (బ్రదుకును; అత్యంత వృద్దిన్‌= మిక్కిలి పెరిగినదానిని; చేయున్‌= చేస్తుంది; తగిన+అది= 
తగినది; చేసినన్‌= చేస్తే; చెప్పన్‌ ఏల?= చెప్పటం ఎందుకు? 
తాత్సర్యం: తనకు కూడనిదైనా ఒక (వ్రతాన్ని సంకల్పించి మానినా, నోచినా ఆయువును చెడకుండా చూస్తుంది. 
అంతేకాదు, ఆయువును ఎక్కువగా పెంపొందిస్తుంది. అంటే ఇక తగిన వ్రతం చేస్తే కలిగే ఫలం ఏమిటో చెప్పనేల? 


వ. అని పరిభాషించి. 97 
తాత్సర్యం: అని పలికి. 
క. దేవగృహము కడ వీధిని । గోవాటమునందు రచ్చకొట్టము పొంతన్‌ 

భూవర! సస్యములను వి । ష్టావిస్ఫజన మొప్పదంద్రు చారిత్రవిదుల్‌. 98 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; చారిత్రవిదుల్‌= నడవడిని గూర్చి ఎరిగినవారు; దేవగృహము కడన్‌= దేవాలయం దగ్గర; 


వీథిని= నలుగురు నడిచే బాటలో; గోవాటమునందున్‌= గోవుల శాల సమీపంలో; రచ్చకొట్టము పొంతన్‌= రచ్చ సావడి దరిని; 
సస్యములను= పంటలదగ్గరా; విష్ణావిసృజనము= మలం వదలటం; ఒప్పుదు= కూడదు; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: ఆచారం తెలిసినవారు దేవాలయం దగ్గరా, వీథిలోను, గోశాల దగ్గరా, రచ్చసావడి దరినీ, పంటలమీదా 
మలవిసర్జనం చేయరాదని చెప్పుతారు. 


ఆ. ప్రాజ్ముఖుండు నార్భపాదుండు నై భోజ | నంబు సేత మే లనంగ విందు 

నిలిచియుండి కుడుపు నింద్య మమ్మెయి మూత్ర । సర్హనంబు( బాపసరణి యండ్రు. 99 
ప్రతిపదార్థం: (ప్రాక్‌+ముఖుండున్‌= తూర్పుదిక్కు మొగమైనవాడు; ఆ(ర్టపాదుండున్‌= తడికాళ్ళు కలవాడును; ఐ= అయి; 
భోజనంబు+చేంత= అన్నం తినటం; మేలు=శ్రేస్టము; అనంగన్‌= అని చెప్పగా; విందున్‌= వింటూ ఉన్నాను; నిలిచి ఉండి= 
నిలబడి; కుడుపు= తినటం; నింద్యము= దోషము; ఆ+మెయిన్‌= అదే విధంగా; మూత్ర సర్జనంబున్‌= మూత్రం వదలటం 
కూడా; పాపసరణి= పాపపు పద్దతి; అండ్రు= అంటారు. 
తాత్సర్యం: తూర్పుమొగం అయినవాడు, కడుగుకొన్న కాళ్ళు కలవాడునై భోజనం చేయటం చాలా మంచిదని 
విన్నాను. నిలిచియుండి భోజనం చేయటం తప్పు. అట్లాగే నిలిచి మూత్రం వదలటం కూడా పాపపు పద్దతి అని 
చెప్పుతారు. 


502 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ఆధ్ధపాదుడు - తడికాళ్ళు కలవాడు - అంటే భోజనానికి ముందు కాళ్ళు కడుగుకొనాలని అర్థం. 


క. అనలము గోవును బ్రాహ్మణు జన దెంగిలితోడ ముట్ట జంద్రార్ముల జూ 

డను నమ్మెయి€ దగ దాసన । మును గాంస్యము ననఘ! భిన్నములు వర్వ్యంబుల్‌. 100 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అనలమున్‌= అగ్నిని; గోవును= ఆవును; బ్రాహ్మణున్‌= బ్రహ్మజ్ఞానము కలవాడిని; 
ఎంగిలితోడన్‌= ఎంగిలితో; ముట్టన్‌= తాకుట; చనదు= కూడదు; ఆ+మెయిన్‌= అదే విధంగా; చం(ద్ర+ఆర్కులన్‌= చంద్రుడినీ, 
సూర్యుడిని; చూడను= చూడటం కూడా; తగదు= పనికిరాదు; ఆసనమును= పీటా; కాంస్యము= కంచుపా(త్రా; భిన్నములు= 
పగిలిపోయినవి; వర్ణ్యంబుల్‌= విడువదగినవి. 
తాత్పర్యం: అగ్నిని, ఆవును, బ్రాహ్మణుడిని ఎంగిలితో ముట్టరాదు. అట్లాగే ఎంగిలితో చంద్రుడిని, సూర్యుడిని 

యు భా 

చూడరాదు. పగిలిపోయిన ఆసనాన్నీ, కంచుపా(త్రను విడిచివేయాలి. 
ఆ. వృద్దు వచ్చునపుడు విను బాలు ప్రాణంబు । లెగయంజూచి యతని కెదురు లేచి 

ప్రణతి జేసినేని( బాదునంబడి యవి | దొంటి యట్ల నిలుచు దురితదూర! 101 
ప్రతిపదార్థం: దురితదూర!= పాపాలకు దూరమైనవాడా!; విను= వినుము, వృద్దు= పెద్దవాడు; వచ్చు+అపుడు= వచ్చే 
సమయంలో; బాలు ప్రాణంబులు= చిన్నవాని ప్రాణాలు; ఎగయున్‌= పైకి లేచుటకు; చూచి; అతనికిన్‌= ఆ పెద్దవానికి; 


ఎదురు=ఎదురుగా; లేచి; ప్రణతిన్‌= నమస్కారమును; చేసెన్‌, ఏనిన్‌= చేసినట్టెతే; పాదునన్‌= మూలస్థానంలో; పడి; 
తొంటి+అట్లు+అ= ముందటి విధంగానే; నిలుచున్‌= నిలుస్తాయి. 


తాత్సర్యం: దురితదూరా! పెద్దవాడు ఎదురుగా వస్తున్నప్పుడు చిన్నవాడి ప్రాణాలు పైకి లేచిపోవటానికి చూచి, 
అతడికి ఎదురుగా లేచి నమస్కారం చేస్తే మళ్ళీ అవి తమ కుదుళ్ళలో మునుపటివలె చేరుకొని నిలిచి ఉంటాయి. 


విశేషం: దీనినే ప్రత్యుత్తానం అంటారు. పెద్దవారికి లేచి ఎదురువెళ్ళటం, అభివాదనం కూడా ఇటువంటిదే. నామగోత్రాలు 
చెప్పి పెద్దవారికి నమస్కరించటం. 
తే. అధ్యయనమున మస్తకం బంటుటయును । నిద్రయును నశుచితతోడ నింద్యకోటి 

శిరము గోకంగ దగ దిరుచేత మస్త । కంబు తైలంబు6 బూయంగా€ గాదు మేన. 102 
ప్రతిపదార్థం: అధ్యయనమునన్‌= వేదాలు చదివే సమయంలో; మస్తకంబు= తలను; అంటుటయును= తాకుట; అశుచిత 
తోడన్‌= శౌచము లేకుండా; నిద్రయును= నిద్రించటమూ; నింద్యకోటి= దోషసముదాయంలోనివి; ఇరుచేతన్‌= రెండు 
చేతులతో; శిరమున్‌= తలను; గోకంగన్‌= గీరటం; తగదు= కూడదు; మస్తకంబు తైలంబు= తలమీది నూనెను; మేనన్‌= 
ఒంటిమీద; పూయంగాన్‌= పూయటం; కాదు= కూడదు. 
తాత్పర్యం: వేదం చదువుతూ తలను తాకరాదు. పరిశుభ్రత లేకుండా నిద్రపోరాదు. ఇవి దోషాల వరుసలోనివి. 
రెండు చేతులతో తల గోకరాదు. తలమీది నూనెను ఒంటికి పూసుకోరాదు. 


సీ. వైరనిర్ణంధంబు వలవదు గురునితో । నత(డు కోపించిన ననుసరించి 
తేర్చుట మేలు నిందించుట గురునెడ | ననృతమాడుట మాయు వపహరించు 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 503 


విప్రగోక్షత్రియ వృద్ద దుర్జల భార । వహ గర్జిణులకు నీవలయు. దెరువు 
మాన్యభూదేవుని మంగళంబుల వన । స్పతులను వలగొని చనగవలయు( 


తే. బంచదశిని జతుర్దశిం బద్మమిత్ర | వసుతిథుల జన్మతిథులందు వలయు బ్రహ్మ 
చర్య మడుగు లొండొంటితో( జనదు తోమ । దోషములు గొండియము. గ్రూరభాషణంబు. 103 


ప్రతిపదార్థం: గురునితోన్‌= గురువుతో; వైరనిర్భంధంబు= పగతోడి పట్టుదల; వలవదు= వద్దు; అత(డు= గురువు; కోపించినన్‌= 
కోపం చెందినా; అనుసరించి= వెంటపడి; తేర్చుట= (ప్రసన్నుడిని చేయటం; మేలు= మంచిది; నిందించుట= తిట్టటం; గురు+ఎడన్‌= 
గురువు విషయంలో; అనృతము= అబద్దం; ఆడుట= పలకటం; ఆయువున్‌= జీవితకాలాన్ని; అపహరించున్‌= తొలగిస్తుంది; 
విప్ర= బ్రాహ్మణులకు; గో= ఆవులకు; క్షత్రియ= దేశాలనేలే రాజులకు; వృద్ద= పెద్దవారికి; దుర్చల= ఒడలియందు సత్తువలేని 
వారికీ; భారవహ= బరువులు మోస్తున్నవారికి; గర్భిణులకున్‌= గర్భవతులైన (స్రీలకు; తెరువున్‌= దారిని; ఈన్‌+వలయున్‌= 
ఇవ్వాలి; మాన్యభూదేవునిన్‌= పూజింపదగిన బ్రాహ్మణుడిని; మంగళంబులన్‌= మంగళం కలిగించే గోవు మున్నగువానిని; వనస్పతులను= 
మంచి చెట్లను; వలగొని= ప్రదక్షిణం చేసి; చనంగన్‌ వలయున్‌= వెళ్ళాలి; పంచదశిని= పూర్ణిమ అమావాస్య దినాలలో; చతుర్దశిన్‌= 
చతుర్తశి తిథియందు (పక్షంలో పదునాలుగవ దినం); పద్మమి(త్ర వసు తిథులన్‌= ద్వాదశి; అష్టమి తిథులందు, జన్మతిథులందున్‌= 
పుట్టిననాటి తిథులందు; (బ్రహ్మచర్యము= భార్యాసంగమం చేయకుండటం మొదలైన బ్రహ్మచర్యధర్మం; వలయున్‌= పాటించాలి; 
అడుగులు= పాదాలను; ఒండొంటితోన్‌= ఒకదానితో మరొకదానిని; తోమన్‌= తోముట; చనదు= కూడదు; కొండియమున్‌= 
చాడీ, పితూరీలు చెప్పటం; [క్రూరభాషణంబు= పరుషంగా పలకటం; దోషములు= తప్పుడు పనులు. 


తాత్సర్యం: గురువుతో వదలని శత్రుభావం కూడదు. అతడు కోపించినా అనుసరించి ప్రసన్నుడిని చేసికొనటం 
మంచిది. గురువును నిందించటం, అతడి విషయాలలో అబద్దాలు చెప్పటం ఆయువును బాగా తగ్గించి 
వేస్తాయి. దారిలో నడుస్తున్నప్పుడు ఎదురుగా ఉత్తమ(బ్రాహ్మణులు, ఆవులు, క్షత్రియులు, ముసలివారు, 
బలహీనులు, బరువు మోసేవారు, గర్భవతులు వస్తుంటే తాను తప్పుకొని వారికి దారి ఇవ్వాలి. పూజింపదగిన 
(బ్రాహ్మణుడు, మంగళవస్తువులు, చెట్టు కనబడితే వాటికి (ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. పూర్ణిమ అమావాస్యలలో, 
చతుర్దశినాడు, ద్వాదశి, అష్టమి తిథులలో, జన్మతిథినాడూ (బ్రహ్మచర్యం పాటించాలి. కాళ్ళు ఒకదానితో ఒకటి 
తోమరాదు. చాడీలు చెప్పటం, పరుషంగా పలకటం దోషాలు. 


విశేషం: పద్మమి(త్రుడంటే సూర్యుడు - ద్వాదశాదిత్యులు కనుక పద్మమిత్రతిథి అంటే ద్వాదశిః వసువు లెనమండుగురు. 
కనుక అష్టమి. 
తే. అంగహీను దరిద్రు విద్యావిహీను | రూపహీనునిం దెగడుట పాప మండ్రు 

వేద దేవతానిందలు వేతనార్థ | కముగ జోస్యంబు నడపుట కల్మషములు. 104 
ప్రతిపదార్థం: అంగహీనున్‌= అవయవాలు పోయినవాడిని; దరిద్రున్‌= బీదవాడిని; విద్యావిహీనున్‌= చదువులేనివాడిని; 
రూపహీనునిన్‌= అందచందాలు లేనివాడిని; తెగడుట= నిందించటం; పాపము= పాపం; అండ్రు =అంటారు; వేద దేవతానిందలు= 


వేదాలను, దేవతలను నిందించటం, వేతన+అర్థకముగన్‌= బత్తెం కోసం; జోస్యంబు= జ్యోతిషమును; నడపుట= సాగించటం; 
కల్మషములు= పాపాలు. 


504 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అవయవాలు లోపించినవాడినీ, లేమితో బాధపడేవాడినీ, చదువురానివాడినీ, అందచందాలు లేనివాడినీ 
నిందించటం పాపం. వేదాలను, దేవతలను తూలనాడటం, బత్తెంకోసం జోస్యం చెప్పటం పాపాలు. 


విశేషం: 'అంగహీనున్‌ ఇత్యాది-సాధారణంగా 'ఆ కుంటివాడు, ఈ (గ్రుడ్డివాడు, దరిద్రుడు, చదువూ సంధ్యాలేని మూర్భుడు' 
ఇత్యాదిగా మాటలు వింటూ ఉంటాం. ఈ వైఖరి పాపంగా భారతం చెబుతున్నది. నిజానికి ఈ అవలక్షణాలు వారు 
స్వయంగా అప్పుడు చేసుకున్న తప్పులు కావు. పూర్వజన్మపు పాపఫలాలు. అట్టివాడిని నిందిస్తే అట్టి తప్పే తానూ చేసినట్లు 
అవుతుంది. అట్టి ఫలాలనే అనుభవించ వలసి వస్తుంది. 


సీ, దంతధావనము మూత్రపురీష సర్దనం । బులు మౌనియై చేయవలయు; నుభయ 
సంధ్యల నిద్రింప( జనదు; తండ్రికి రేపు | మొక్కి యాచార్యవిప్రులకు వరుస 
మణి మొైక్కునది; వీరి కెఐ(గుట దక్కదే । వారనంబునకు మున్నన్యుకడకు€ 
జనంగాదు; గర్భిణీసంయోగ । మొప్పదు । పరిణయంబునకు మున్‌ సురతసుఖము 
తే. ననుభవించిన నవకీర్ణ యందు రట్టి। యఘము వోవుం బ్రాయశ్చిత్త మాచరింప 
నుత్తరము పడమర దలయు6గ శయింప(। దగదు శీర్ణతల్పంబు నిద్రయును గీడు. 105 


ప్రతిపదార్థం: దంతధావనము= పండ్లు తోముట; మూ(త్రపురీష సర్దనంబులు= మూత్రం, మలం వదలటాలు; మౌని= 
మౌనం కలవాడు; ఐ= అయి; చేయువలయున్‌= చేయాలి; ఉభయ సంధ్యలన్‌= రెండు సంధ్యవేళలలోను; ని(ద్రింపన్‌+చనదు= 
నిద్రపోరాదు; రేపు= ఉదయకాలంలో; తం(డ్రికిన్‌= తండ్రికి; మొక్కి= నమస్కరించి; ఆచార్య విప్రులకున్‌= వేదవిద్యలు నేర్పే 
గురువునకు, ఉత్తమ విద్యగల (బ్రాహ్మణుడికి; వరుసన్‌= (క్రమంగా; మటి= తరువాత; (మొక్కునది= నమస్కరించాలి; వీరి 
కిన్‌= వీరికి ఎజంయట= నమస్కరించటం; తక్క= తప్ప; దేవ+అర్భనంబునకున్‌= దేవతల పూజకు; మున్ను= ముందు; 
అన్యుకడకున్‌= ఇతరుల యొద్దకు; చనన్‌+కాదు= పోరాదు; గర్భిణీ సంయోగము= గర్భవతియెన భార్యను కలవటం; 
ఒప్పదు= కూడదు; పరిణయంబునకున్‌= పెండ్లికి; మున్‌= మునుపు; సురతసుఖమున్‌= రతిసుఖాన్ని; అనుభవించినన్‌= అను 
భవిస్తే; 'అవకీర్లు అందురు= 'అవకీర్ల అని పిలుస్తారు; అట్టి అఘము= అటువంటి పాపం; (ప్రాయశ్సిత్తము+ఆచరింపన్‌= 
ప్రాయశ్చిత్తం చేసుకుంటే; పోవున్‌= పోతుంది; ఉత్తరము= ఉత్తరం వైపు; పడమర= పడమటి దిక్కుగాను; తలయున్‌+కన్‌=తల 
ఉండే విధంగా; శయింపన్‌ తగదు= పడుకొనరాదు; శీర్ణతల్పంబు, నిద్రయును= శిథిలమైన (ప్రక్కగల నిద్రకూడా; కీడు= 
చెడ్డది. 


తాత్సర్యం: పండ్లు తోముట, మూలమూత్రాలను వదలటం మౌనంతో చేయాలి. రెండు సంధ్యలలో నిద్రపోరాదు. 
ప్రతిదినం ఉదయకాలంలో తండ్రికి, ఆచార్యుడికీ, ఉత్తమ బ్రాహ్మణుడికి నమస్కరించాలి. ఇట్లా నమస్కరించటం 
తప్ప దేవతార్భనకు ముందు ఎవరి దగ్గరకూ వెళ్ళరాదు. గర్భవతియైన భార్యతో సంగమం పొందరాదు. పెండ్డికి 
ముందు స్ర్తీ సుఖం పొందితే అట్టి వ్యక్తిని అవకీర్ల అంటారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసికొనాలి. ఉత్తరంవైపు 
పడమటివైపు తలపెట్టి పడుకొనరాదు. కుక్కి మంచంమీద నిద్రపోవటం చేటు. 


విశేషం: తండ్రికి - దీనిని ఉపలక్షణంగా తీసికొని “తల్లికి కూడా నమస్కరించటం విధి అని (గ్రహించాలి. అవకీర్ల - ఇది (స్ర్తీ 
పురుషు లిద్దరికీ వర్తిస్తుందని (గ్రహించాలి. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 505 


క సిత పీతంబులు ధార్యము | లతులమతీ! కుసుమకోటియందు. గృతస్నా 

నత రే పాపము శుచితా । చ్యుతుండగు సుస్మాతుందేని నొడలు దొడసినన్‌. 106 
ప్రతిపదార్థం: అతులమతీ!= సాటిలేని బుద్ధి విశేషం కల ఓ ధర్మరాజా!; కుసుమకోటియందున్‌= పూలసముదాయంలో; 
సిత, పీతంబులు= తెల్లనివి, పసుపు వన్నె కలవీ; ధార్యములు= ధరింపదగినవి; రే= రాత్రియందు; కృతస్నానత= స్నానం 
చేసినవాడు కావటం; పాపము= పాపం; సుస్నాతు(డు ఏనిన్‌= చక్కగా స్నానం చేసినవాడైనా; ఒడలు= దేహాన్ని; తొడసినన్‌= 
నీటితో తుడిచినా; శుచితాచ్యుతుండు= పరిశుద్దతనుండి జారినవాడు; అగున్‌= అవుతాడు. 
తాత్సర్యం: పువ్వులలో తెల్లనివీ, పచ్చని వన్నె కలవీ ధరింపదగినవి. రాత్రివేళ స్నానం పాపం. రాత్రివేళ స్నానం 
చేసినా, ఒళ్ళు నీటితో తుడిచినా శుచిత్వం నుండి జారినవాడవుతాడు. 


తే. నీళ్ళ నాడక మును పూంత నిందితంబు । సీర తడితో విదిర్దుట సెట్ట; యొరులు 

గట్టి విడిచిన వస్త్రంబు గట్ట( గాదు । మడత మార్చు టొప్పదు కడుమాపు డైన. 107 
ప్రతిపదార్థం: నిళ్ళన్‌+ ఆడక మును= స్నానం చేయకముందు; పూంత (మేనికి సుగంధ (ద్రవ్యాలు) పూసుకొనటం; నిందితంబు= 
దోషం, చీర= వస్త్రాన్ని; తడితోన్‌= తడితో; విదిర్చుట= విదిలించటం; చెట్ట= చెడుపని; ఒరులు= ఇతరులు; కట్టి= ధరించి; 


విడిచిన వస్త్రంబున్‌= విడిచిన బట్టను; కట్టన్‌= కట్టటం; కాదు= కూడదు; కడు మాపుడు+ఐనన్‌= బాగా మాసిపోయినదైనా; 
మడతన్‌= మడిబట్టను; మార్చుట= మార్చటం; ఒప్పదు= పనికిరాదు. 


తాత్సర్యం: స్నానం చేయకుండా మైపూతలు వాడటం దోషం. బట్టను తడితో విదిలించటం చెడ్డపని. ఇతరులు 
కటినబట్టను కట్టరాదు. బాగా మాసినా మడిబట్లలను మార్భ్చరాదు. 
యు యు యు యు 


విశేషం: మడత - ఇత్యాది. ప్రత్యేకించి దేవతాపూజ మొదలైన పనులకొరకు తడిపి ఆరేసిన వస్త్రాలను మడతలు అంటారు. 
అవి మాసినాయని వాటిని తీసివేసి మామూలు వస్రాలు ధరించి పూజాదికాన్ని చేయరాదని భావం. 


క. వలవదు వటపిప్పలముల । ఫలములు నమలంగ మేడిపండ్లును దగ; దా 

వుల మేకల నెమికుల యెట । చులు. గానివి యవిహితంపు( జోటుల నధిపా! 108 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వట పిప్పలముల ఫలములు= మర్రి, పిప్పలి పండ్లు; నమలంగన్‌= నమలటం; వలవదు= 
కూడదు; మేడిపండ్లును= మేడిచెట్టు పండు కూడా; తగదు= తినరాదు; ఆవుల, మేశల, నెమిళుల+ఎజచులున్‌= ఆవుల, 
మేకల, నెమళ్ళ మాంసాలు; అవిహితము+చోటులన్‌= పగ ఉన్న తావులలో; కానివి= చేయరానివి. 
తాత్సర్యం: రాజా! మగ్రిపండ్లు, పిప్పళ్ళు, మేడిపండ్డు తినరాదు. శత్రుస్తానాలలో ఆవుల, మేకల, నెమళ్ళ మాంసాలు 

౧ ౧ థి 

పనికి రానివి. 


క. వినుమొరుమూ చూ । చిన భోజ్యము నింద్య; మన్యచిత్తము తోడం 
గొనందగ దాహారము; పొ । త్తునం గుడుచుట యఘము గూడు దూషించుటయున్‌. 109 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= విను; ఒరు మూ చూచిన భోజ్యము= ఇతరుడు వాసన చూచిన ఆహారపదార్థము; నింద్యము= 
చెడినది (గా భావింపదగినది); ఆహారము= భోజనం; అన్యచిత్తముతోడన్‌= పరధ్యానంతో; కొనన్‌= తీసికొనటం (తినటం); 
తగదు= కూడదు; పొత్తునన్‌= ఒక్కకంచంలో; కుడుచుట= తినటము; కూడున్‌= తినే పదార్థాన్ని; దూషించుటయున్‌= 
నిందించటమూ; అఘము= పాపం. 


తాత్సర్యం: “ఇతరులు వాసన చూచిన భోజనం నిందించదగినది. పరధ్యానంతో ఆహారము తీసికొనదగదు. 
ఒకేపాత్రలో ఇతరులతో కలిసి (పొత్తున) భుజించడం కూటిని దూషించడం పాపాలు” 


విశేషం: మూ చూచిన ఇట్టి పదార్థాన్ని ఉచ్చిష్టం అంటారు. పరుడు వాసన చూచిన అన్నంలో వాడి అంతర్గత శరీరదోషాలు 
దానితో సం(క్రమించే అవకాశం ఉంటుంది. అన్యచిత్తము - అన్నం మనస్సును, దేహాన్నీ చక్కగా పెంచుతుంది. పరధ్యానంతో 
ఉంటే ఆ (ప్రయోజనాలు చెడిపోతాయి. ఒకే కంచంలో భుజించడం. ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. 


క. చేతంగొని యుప్పు నమలుట, రాతిపయిని నుప్పు గొనుట, రాత్రి దధిమధూ 

పేతంబుగ6 గుడుచుట, ధ । ర్మేతరములు; రేయి సక్తు వెగ్గు నరేంద్రా! 110 
ప్రతిపదార్థం: నరేంద్రా! = రాజా! ఉప్పున్‌= లవణాన్ని; చేతన్‌= చేతిలో; కొని= తీసికొని; నమలుట= నమలటం; 
రాతిపయినిన్‌  ఉప్తున్‌= రాతిమీద ఉన్న ఉప్పును; కొనుట= తినటం; రాత్రి= రేయి వేళ; దధి, మధు+ఉపేతంబుగన్‌= 
పెరుగు, తేనెలతో కలసి ఉండునట్టుగా; కుడుచుట= తినటం; ధర్మ+ఇతరములు= అధర్మాలు; రేయి= రాత్రిపూట; సక్తువు= 
పేలపిండి; ఎగ్గు= కీడు చేస్తుంది. 
తాత్సర్యం: చేతితో ఉప్పును గ్రహించి నమలటమూ, రాతిమీద ఉన్న ఉప్పును తినటమూ, రాత్రిపూట పెరుగు, 
తేనెలతో భుబించటమూ దుష్టకార్యాలు. రాత్రివేళ పేలపిండి కీడు చేస్తుంది. 


విశేషం: ఉప్పు చాలా శీఘ్రముగా రోగ(క్రిములను ఆకర్షిస్తుంది. కనుక ఇతరుల చేతినుండి, బాగా సూక్ష్మక్రిములు వ్యాపించే 
రాయి మొదలైనవాటినుండి తీసికొనవద్దని నిషేధించి ఉంటారు. పెరుగు, తేనెలు తేలికగా జీర్లం కాని పదార్థాలు కాబట్టి వాటిని 
రాత్రివేళ తింటే అజీర్లరోగం రావచ్చును. 


క. ఒకళులు సూచినయది వా । రికి. బెట్టక నమలుటయును బ్రీతిం దన పం 

క్తికి. దెచ్చిన చుట్టలు వే । టొక భంగిం గుడువ( గుడుపు నుటు విషభుక్తిన్‌. 111 
ప్రతిపదార్థం: ఒకళులు= ఇతరులు; చూచిన+అది= చూచిన ఆహారపదార్థాన్ని; వారికిన్‌= వారికి; పెట్టక= పెట్టకుండా; 
నమలుటయున్‌= తినటమూ; (ప్రీతిన్‌= (ప్రేమతో; తన పంక్తికిన= తన వరుసకు; తెచ్చిన చుట్టలు= తెచ్చిన చుట్టాలు; 


వేణు+ఒక భంగిన్‌= మరొక పద్దతిలో; కుడువన్‌= తింటూ ఉంటే; కుడుపున్‌= తాను తినటమూ; విషభుక్తిన్‌= విషం తినటాన్ని; 
ఉణున్‌= పోలుతుంది. 


తాత్సర్యం: ఇతరులు చూచిన పదార్ధాన్ని వారికి పెట్టకుండా తానొక్కడే తినటమూ, (ప్రేమతో తన పంక్తికి వచ్చిన 
చుట్టాలు హీనమైన పదార్థాలు తింటూ ఉండగా తాను మేలి పదార్థాలు తినటమూ విషం తినటంతో సమానం 


అవుతాయి. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 507 


విశేషం: ఈ భారతధర్మం చాలా సూక్ష్మంగా ఆలోచింపదగినది. 'చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అన్న భావాన్ని భారతధర్మం 
ఎన్నటికీ అంగీకరించదు. 'అందరి సుఖమే ఆత్మసుఖం' అనే ధోరణి భారతీయులది. 


క. నేయు మధువు సక్తువు దధి । పాయసము జలంబు భుక్తపరిశిష్టము భూ 
నాయక! యేరికి నిడందగ । దాయువు పెంపారC గోరు టాత్మం గలిగినన్‌. 112 


ప్రతిపదార్థం: భూనాయకా!= రాజా!) ఆయువు= (బ్రదుకు కాలం; పెంపారన్‌= అభివృద్ధి చెందటం; కోరుట= కోరటం; ఆత్మన్‌= 
బుద్ధిలో; కలిగినన్‌= కలిగితే; నేయున్‌= నేతిని; మధువున్‌= తేనెనూ; సక్తువున్‌= పేలపిండినీ; దధి= పెరుగునూ; పాయసమున్‌= 
పరమాన్నాన్నీ; జలంబు= నీటినీ; భుక్తపరిశిష్టమున్‌= తినగా మిగిలిన వీటిని; ఏరికిన్‌= ఎవరికీ; ఇడన్‌ తగదు= పెట్టరాదు. 


తాత్సర్యం: రాజా! ఆయువును పెంచుకొనే కోరిక ఆత్మలో ఉంటే, నేయి, పేలపిండి, పెరుగు, పాయసం, నీరు 
- అనే వస్తువులలో తినగా మిగిలినవాటిని ఎవరికీ పెట్టరాదు. 


విశేషం: తాను తినగా మిగిలినదానిని 'ఉచ్చిష్టం' అంటారు. ఎంగిలి అని కూడా దానికి వ్యవహారం. దానిలో తన శరీరరోగ దోషాలు 
సంక్రమిస్తాయి. పైన పేర్కొన్న పదార్ధాలతో ఆ దోషం మరింత ఎక్కువగా ఉండే లక్షణాన్ని సంభావించి ఈ నిషేధం చెప్పి 
ఉంటారు. 


తే. అంగుళాగ్రముల్‌ చిటికెనలందు మొదళు | లనఘ! దేవర్షి తీర్థము లనంగం బర(గు 
వరుస వలకేలి యుప్పలవాయి పైతృ  కంపు(దీర్థంబు తర్పణకార్యమునకు. 113 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; తర్పణ కార్యమునకున్‌= తర్పణం అనే పనికి; అంగుళ+అగ్రముల్‌= ్రేళ్ళకొనలు; 
చిటికెనలందున్‌= చిటికెన వ్రేళ్ళయందు; మొదళులు= మొదటి భాగాలు; వరుసన్‌= వరుసగా; దేవ+బుషి తీర్ణములు= దేవతీర్థములు; 
బుషి తీర్థములు; అనంగన్‌+పరంగున్‌= అన్న పేరుతో ఒప్పుతాయి; వలకేలి= కుడిచేతి; ఉప్పలవాయి= చూపుడు వ్రేలికి బొటన లికి 
మధ్యనున్న భాగం; పైతృకము+తీర్థంబు= పితృదేవతల తీర్థం. 


తాత్సర్యం: పుణ్యాత్మా! తర్పణకార్యాలలో ్రేళ్ల తుదలను దేవతీర్ణం అంటారు. చిటికెనవ్రేళ్ళ మొదటి భాగాలను 
బుపషితీర్ణాలంటారు. కుడిచేతిలో చూపుడు, బొటన (వ్రేళ్ళ మధ్యభాగాన్ని పితృతీర్థం అంటారు. 


విశేషం: దేవతలకు తర్పణం చేసేటప్పుడు వ్రేళ్ళ చివళ్ళమీదుగా నీళ్ళు వదలాలి. బుషులకు తర్పణం చేసే సమయంలో 
చిటికెన (వ్రేళ్ణ మొదటి కణుపుల మీదుగా నీళ్ళు వదలాలి. పితృదేవతల తర్పణంలో బొటన్రేలికి చూపుడు వ్రేలికి నడుమ 
ప్రదేశంనుండీ నీళ్ళు వదలాలి అని పద్యం తాత్పర్యం. తీర్థం అంటే పవిత్రస్థలం. 


క. ఆచమనపూర్వకంబుగ | నాచరణీయంబు సర్వ మగుతర్పణమున్‌ 

వాచః పరుషత క్రోధం । బాచార విధిజ్ఞు లఘము లండ్రు కుమారా! 114 
(ప్రతిపదార్థం: కుమారా!= నాయనా!; సర్వము= అన్నివిధములది; అగు తర్పణమున్‌= అయిన తర్పణమూ; ఆచమన పూర్వకంబుగన్‌= 
'ఆచమనం' అనే కార్యం ముందు కలిగేటట్టుగా; ఆచరణీయంబు= చేయదగింది; ఆచార విధిజ్ఞులు= ఆచారం విధానాలను 


చక్కగా తెలిసినవారు; వాచఃపరుషత= మాటలలో పరుషత్వమూ; (క్రోధంబు= కోపము; అఘములు= పాపాలు; అండ్రు= 
అంటారు. 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అన్ని విధములైన తర్పణాలనూ ఆచమనం చేసిన తరువాతనే చేయాలి. ఆచారాల విధానాలు ఎరిగినవారు 
మాటలలో కటువుతనమూ, కోపమూ పాపాలని అంటారు. 


విశేషం: ఆచమనం - కేశవాది నామాలు ఉచ్చరిస్తూ మూడు మారులు చిన్న ప్రమాణంలో నీరు పుచ్చుకోవటం. ఆచమనం 
చేసిన తరువాతనే తర్పణం చెయ్యాలి - అని తాత్పర్యం. పరుషంగా పలకటం, (క్రోధం తాల్చటం ఎప్పుడూ పాపాలే కానీ 
సందర్భాన్ని బట్టి తర్పణాది కార్యాల సమయంలో వాటిని ఏ మాత్రమూ దరిచేరనీయరాదన్న సూచన తెలియవస్తున్నది. 


క. దినమున సురతం బెయ్యెడ( । జనదు; చెడిప( గన్యం గవయం జనదు; పతిత నం 

టని దాని నగ్న: జూడం | జన దుమిసిన వార్చకునికి సక్షుతు(డైనన్‌. 115 
ప్రతిపదార్థం: దినమునన్‌= పగటివేళ; సురతంబు= భార్యను కలియుట; ఏ+ఎడన్‌= ఎన్నటికినీ; చనదు= కూడదు; చెడిపన్‌= 
చెడిపోయినదానిని; కన్యన్‌= వివాహము కానిదానినీ; కవయున్‌= కూడటం; చనదు= పనికిరాదు; పతితన్‌= శీలం చెడిన 


కాంతను; అంటనిదానిన్‌= ముట్టయినదానిని; నగ్నన్‌= బట్టలు లేనిదానిని; చూడన్‌+చనదు= చూడరాదు; ఉమిసినన్‌= ఉమ్మి 
వేసినా;సక్షుతుడు= తుమ్ము కలవాడు; ఐనన్‌= అయినా; వార్సక+ఉనికి= ఆచమనం చేయకపోవటం; చనదు= కూడదు. 


తాత్పర్యం: పగటివేళ భార్యను కలియరాదు. శీలం చెడిన (స్త్రీని, కన్యను కూడరాదు. పతితను, రజస్వలను, 
నగ్నంగా ఉన్న (స్త్రీని చూడరాదు. ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు ఆచమనం చేయకపోవటం తప్పు. 


ఆ. అట్టియెడల( దనకు నాచమనము దొర | కొనకయున్న సూర్యు. గనుచు. బ్రణవ 

కలనతోడ( గూడ వలచెవి ముట్టుట । శుచిత నిచ్చు నండ్రు సూరిజనులు. 116 
ప్రతిపదార్థం: అట్టి+ఎడలన్‌= అటువంటి సందర్భాలలో; తనకున్‌= తనకు; ఆచమనము= ఆచమనం చేయటం; దొరకొనక+ 
ఉన్నన్‌= కుదరకపోతే; సూర్యున్‌= సూర్యుడిని; కనుచున్‌= చూస్తూ; ప్రణవకలనతోడన్‌= ఓంకారం పలకటంతో; కూడన్‌= 
కూడగా; వలచెవి= కుడిచెవి; ముట్టుట= తాకటం; శుచితన్‌= పవిత్రతను; ఇచ్చున్‌= ఇస్తుంది; అని; సూరిజనులు= పండితులు; 
అండ్రు= అంటారు. 
తాత్పర్యం: అటువంటి సందర్భాలలో ఆచమనం చేయటం సాధ్యం కాకపోతే సూర్యుడిని చూస్తూ, ఓంకారాన్ని 
పలుకుతూ, కుడిచెవిని తాకటం పవిత్రతను కలిగిస్తుందని పండితులు చెప్పుతారు. 


ఆ. భగిని గురుని మిత్తు( బండితు వంశజు( । బేదపడిన దెచ్చి ప్రియముతోడ 

దనగ్భహమున కల్మి కనురూపముగ బ్రోపు । పెనుపు సేయు నాయువునకు సిరికి. 117 
ప్రతిపదార్థం: భగినిన్‌= సోదరిని; గురునిన్‌= గురువునూ; మి(త్రున్‌= చెలికానినీ; పండితున్‌= పాండిత్యము కలవాడినీ; 
వంశజున్‌= తన వంశంలో పుట్టినవాడినీ, పేదపడినన్‌= పేదతనం పొందితే; ప్రియముతోడన్‌= ప్రీతితో; తెచ్చి= తీసికొని వచ్చి; 
తన గృహమున కల్మికిన్‌= తన ఇంటిలోని సంపదకు; అనురూపముగన్‌= తగినవిధంగా; (ప్రోపు= పోషించటం; ఆయువునకున్‌= 
ఆయుస్సునకూ; సిరికిన్‌= సంపదకూ; పెనుపు= వృద్దిని; చేయున్‌= చేస్తుంది. 
తాత్సర్యం: సోదరి, గురువు, చెలికాడు, పండితుడు, జ్ఞాతి - అనేవారు దిక్కులేనివారయితే వారిని తీసికొని వచ్చి 
(ప్రేమతో తన సంపద కనురూపంగా పోషించటం ఆయువునూ, సంపదనూ వృద్ది చేస్తుంది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 509 


విశేషం: ఈ పనివలన ఆయువే కాదు. సంపద కూడా వృద్ది పొందటం విశేషం. చాలామంది మరొకరిని పోషించవలసి వస్తే 
సంపద తరిగిపోతుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. సౌజన్యసంపదవలన ఆర్థిక సంపద కూడా అభివృద్ది అయ్యే 
అవకాశాలు ఎన్నో ఉంటాయి. 


క. పారావతములు శుకములు । శారికలును బుష్పలతలు జనవర! పసి(డిం 

దారమున నైన ముట్టులు । నారయ గృహమంగళంబు లాదర్శములున్‌. 118 
ప్రతిపదార్థం: జనవర!= రాజా! పారావతములు=పావురాలు; శుకములు= చిలుకలు; శారికలును= గోరువంకలు; పుష్పలతలు= 
పూలతీగలు; పసిండిన్‌ దారమునన్‌= బంగారు తీగతో; ఐన ముట్టులు= ఏర్పడిన వస్తువులు; ఆదర్శములున్‌= అద్దాలు; అరయన్‌= 
పరిశీలించగా; గృహమంగళంబులు= ఇంటికి శుభం కలిగించే వస్తువులు. 
తాత్సర్యం: రాజా! పావురాలు, చిలుకలు, గోరువంకలు, పూలతీగెలు, బంగారు తీగల వస్తువులు, అద్దాలు 
ఇంటిలో మంగళవస్తువులు. 


తే. గ్రువ్వ గ్రద్ద దివ్యారుపు( బ్రువ్వు గూబ । యిల్లు సొచ్చిన శాంతి సేయింప వలయు. 

జదువు( గుడుపును సందెల( జనదు రాత్రి । యైన బితృకార్యములు సేయు టఘము( జేయు. 119 
ప్రతిపదార్థం: (గ్రువ్వ= అడవి పావురము; (గ్రద్ద= (గద్ద; దివ్యారుపు+ఫ్రువ్వు= దీపం ఆర్పే పురుగు; గూబ= గుడ్లగూబ; ఇల్టు= 
ఇంటిలోనికి; చొచ్చినన్‌= (ప్రవేశిస్తే, శాంతి= మం(త్రపూర్వకమైన కీడు తొలగే క్రియను; చేయింపన్‌ వలయున్‌= చేయించాలి; 
చదువున్‌= పఠనమును; కుడుపును= భోజనము; సందెలన్‌= సంధ్యాసమయాలలో; చనదు= చేయరాదు; రాత్రి; ఐనన్‌= అయితే; 
పితృకార్యములు - (శ్రాద్దములు; చేయుట= చేయటం; అఘమున్‌= పాపాన్ని; చేయున్‌= చేస్తుంది. 
తాత్సర్యం: గువ్వ, గ్రద్ద, దీపం ఆర్పే పురుగు, గూబ ఇంటిలో (ప్రవేశిస్తే శాంతి చేయించాలి. సంధ్యలలో 
చదవటం, తినటం పనికిరాదు. రాత్రివేళ శ్రాద్ధాలు చేయటం పాపం కలిగిస్తుంది. 


క. కులమును రూపము శీలము । గల కన్య వరించి యందు( గనిన యపత్యం 

బులకు( దగ నడపునది మం । గళములు గృతదైవపైతృక క్రియు( డగుచున్‌. 120 
ప్రతిపదార్థం: కులమును= మంచి వంశము; రూపమున్‌= చక్కని అందచందాలు; శీలమున్‌= ఉత్తమమైన నడవడీ; కల కన్యన్‌= 
ఉన్న కన్నెను; వరించి= ఎన్నుకొని వివాహం ఆడి; అందున్‌= ఆమెయందు; కనిన+అపత్యంబులకున్‌= కన్న సంతానానికి; కృత, 
దైవ, పైతృక క్రియుండు= దైవకార్యాలు, పితృకార్యాలూ నిర్వహించినవాడు; అగుచున్‌= అవుతూ; మంగళములు= శుభకార్యములు; 
తగన్‌= తగువిధంగా; నడపునది= చేయాలి. 
తాత్సర్యం: మంచి కులమూ, రూపమూ, శీలమూ గల కన్యను వరించి ఆమెయందు పొందిన సంతానానికి, 
ముందు దైవకార్యాలు, పితృకార్యాలు ఆచరించినవాడై శుభకార్యాలు నిర్వహించాలి. 


విశేషం: మంగళములు - వివాహం మొదలైనవి, అపత్యం - 'న పతన్తి అనేన పితరః నరకే” అని ఈ శబ్దానికి వ్యుత్పత్తి. 
పితరులు దీనిచేత నరకంలో పడరు. 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వలయు. బ్రాజు శ్ర ఖోదజు శ ఖత్వముల నొకటి । తారకంబులు' దిథులును వారములును 
జోస్యు లెటింగించినవి మేలు సువ్రతైక । లోల! మంగలి పనికిని దైలమునకు. 121 


ప్రతిపదార్థం: సువ్రత+ఏకలోల!= (్రేష్టములైన వ్రతములయందు మాత్రమే ఆసక్తి కల ఓ ధర్మరాజా! మంగలిపనికిని= క్షౌరమునకు; 
తైలమునకున్‌= తలంటుపనికిని; ప్రాక+ముఖ, ఉదక్‌+ముఖత్వములన్‌= తూర్పుమొగం, ఉత్తరపుమొగం కావటములలో; ఒకటి= 
ఒక్కటి; వలయున్‌= ఉండాలి; తారకంబులున్‌= నక్షత్రాలు; తిథులును= తిథులును; వారములును= వారాలూ; జోస్యులు= 
జ్యోతిశ్శాస్త్ర వేత్తలు; ఎజింగించినవి= తెలిపినవి; మేలు= మంచివి. 


తాత్సర్యం: రాజా! నీవు మంచివ్రతములయందు మాత్రమే మిక్కిలి ఆసక్తి కలవాడవు. కనుక వినుము. 
క్షురకర్మ, అభ్యంగస్నానం అనే పనులకు తూర్పునకు గానీ, ఉత్తరానికి గానీ మొగంపెట్టి కూర్చొనాలి. ఏ 
నక్షత్రాలు, తిథులు, వారాలు మేలైనవో జ్యోతిష్కులు చెప్పిన వాటిని తెలిసికొని పాటించాలి. 


క. వినుము సపిండీకరణ । మ్మున నేకోద్దిష్టమునను భోజనవిధి వ 
ర్దన మొప్పు; నామతింపక | చన దామెత( గుడువ( బోవ సజ్జినవినుతా! 122 


ప్రతిపదార్థం: సజ్జన వినుతా!= సజ్జనుల మంచి నుతికల ఓ ధర్మరాజా!; వినుము= విను; సపిండీకరణమ్మునన్‌= సపిండీకరణం 
అనే [క్రియ జరిగిన రోజున; ఏక+ఉద్దిష్టమునను= ఏకోద్దిష్టశ్రాద్దం చేసిన రోజున; భోజనవిధి వర్దనము= భోజనం పనిని మానటం; 
ఒప్పున్‌= మేలవుతుంది; ఆమతింపక= పిలువకుండా; ఆమెతన్‌= విందును; కుడువన్‌= తినటానికి; పోవన్‌= పోవటం; చనదు= 
కూడదు. 


తాత్సర్యం: రాజా! వినుము. సపిండీకరణం, ఏకోద్దిష్టశ్రాద్దం చేసిన రోజులలో భోజనం మానటం మంచిది. 
పిలువకుండా విందుభోజనాలకు పోరాదు. 


విశేషం: సపిండీకరణం - (క్రొత్తగా చనిపోయినవారికి పెట్టిన పార్వణపు పిండాన్ని (అన్నపుముద్దను) వారి పూర్వులు, 

చనిపోయినవారు ఆయన తండ్రి, తాతలకు ఉద్దేశించిన పిండాలతో కలపటం అనే (శ్రాద్దక్రియ. వారిని క్రమంగా వసు, రుద్ర, 

ఆదిత్యరూపాలు అంటారు. ఏక+ఉద్దిష్టశ్రాద్దం అంటే ఒక వ్యక్తి మరణించిన పదవరోజున అతడిని మాత్రం ఉద్దేశించి చేసే 
అల ఠా యలు 

(శ్రాద్దం. సాధారణంగా ఇతర శ్రాద్దాలలో వర్గానికి (శ్రాద్దం పెట్టుతారు. వర్గం అంటే పితృ, పితామహ, (ప్రపితామహులు ఇత్యాది. 


క. తల్లికి దండ్రికి సుతులకు । నెల్ల విధంబులను వలయు హితములు సెప్పన్‌ 

మల్లకు(డు గాక కర్ణము । సల్లభ్యము గాగ జూచి సౌజన్యనిధీ! 123 
ప్రతిపదార్థం: సౌజన్యనిథీ!= మంచితనపు గనియెన ఓ ధర్మరాజా!; మల్లకుండు= కఠినచిత్తం కలవాడు; కాక= కాకుండా; 
కర్ణము= కార్యము; సత్‌+లభ్యము= చక్కగా పొందదగినది; కాంగన్‌= అయ్యేటట్టు; చూచి= పరీక్షించి; తల్లికిన్‌= అమ్మకు; 


తండ్రికిన్‌= తండ్రికి; సుతులకున్‌= కొడుకులకు; ఎల్లవిధంబులను= అన్ని తీరులలో; హితములు= మంచిమాటలు; చెప్పన్‌ 
వలయున్‌= తెలుపదగును. 


తాత్పర్యం: కఠినహృదయుడు కాకుండా, కార్యాన్ని చక్కగా సాధించే తలపుతో, తల్లికైనా, తండ్రికైనా, కొడుకులకైనా 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 511 
మేలైన ఉపదేశాలు చేయవచ్చు. 
విశేషం: సుతులకు అన్నదానిలో అవసరాన్ని బట్టి సుతలను కూడా కలుపుకొనాలి. 


సీ, క్షత్రియుం డశ్వంబు గజమును రథమును । నెక్కు నేర్పులు గను బెక్కు గఅచి 
నానాయుధాభ్యాస నైపుణంబునం బొల్లి | యుద్ధతంత్రములకు నోహటింప 
కుండెడు మది. బేర్షి దండనీతికి బోధ । కంబగు నట్టి శాస్త్రంబు మొదలు 
గాంగ గాంధర్వంబు గామమంత్రంబు లో । నుగ శాస్త్రముల నెల్ల దగిన భంగి 


ఆ. నలవరించి మున్న యధ్యయనంబున( । జొరవ గలిగి ధర్మచరణవేది 
యె ప్రజాభిరక్ష యధ్వరకరణంబు । వలను మెటిసి నడవవలయు నధిప! 124 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; క్షత్రియుండు= క్షత్రజాతివాడు; అశ్చంబున్‌= గుర్రాన్నీ; గజమును= ఏనుగును; రథమును= 
రథాన్నీ; ఎక్కు నేర్పులు= ఎక్కేనేర్పులను; కనున్‌= పొందుతాడు; పెక్కు= అనేకములను; కజచి= నేర్చుకొని; నానా+ఆయుధ+ 
అభ్యాస నైపుణంబునన్‌= పెక్కెన ఆయుధాల ప్రయోగాల యందలి పాండిత్యంతో; పొల్ఫి= రాణించి; యుద్దతం(త్రములకున్‌= 
పోరులలోని మెలకువ పనులకు; ఓహటింపక= వెనుదీయక; ఉండెడు మదిన్‌= ఉండే బుద్దితో; పేర్చి= అతిశయించి; 
దండనీతికిన్‌= రాజనీతికి (శిక్షాస్మృతికి); బోధకంబు= ఉపదేశం చేసేది; అగు+అట్టి శాస్త్రంబు= మొదలుకాంగన్‌= మొదటిది 
అయ్యేటట్టుగా; గాంధర్వంబు= సంగీతాన్ని; కామతం(త్రంబు= కామశాస్త్రము, లోనుగన్‌= మొదలుగా; శాస్త్రములన్‌, ఎల్లన్‌= 
సకల శాస్త్రాలను; తగిన భంగిన్‌= ఉచితమైన పద్దతిలో; అలవరించి=పట్టుకొని; మున్ను+అ= ముందే; అధ్యయనంబునన్‌= 
వేదం నేర్వటంలో; చొరవ= మంచి ప్రవేశం; కలిగి= పొంది; ధర్మ చరణ వేది= ధర్మపు (ప్రవర్తనను చక్కగా తెలిసినవాడు; 
ఐ= అయి; ప్రజా+అభిరక్ష= (ప్రజలను నిండుగా కాపాడుట; అధ్వకరణంబు= యజ్ఞాలు చేయటం అనువాటిలో; వలను= 
నేర్పు; మెజసి= అతిశయించి; నడవవలయున్‌= నడవాలి. 


తాత్సర్యం: రాజా! క్షత్రియుడు గుఢర్రాన్నీ, ఏనుగునూ, రథాన్నీ ఎక్కే నేర్పులను సాధించాలి. ఎన్నో విద్యలు నేర్చి 
సర్వాయుధాల ప్రయోగంలోని ప్రావీణ్యంతో ప్రకాళించాలి. శత్రువుల యుద్దతంత్రాలకు బెదరిపోకుండా గుండెను 
దిటవు చేసికొనాలి. దండనీతికి మొదలైన అర్థశాస్త్రం వంటి శాస్త్రాలను, సంగీతవిద్యను, కామశా[స్తాన్నీ ఇంకా 
తక్కిన సర్వశా(స్త్రాలనూ తగిన విధంగా అభ్యాసం చేయాలి. వేదం చదవటంలో చక్కని నిపుణతను సాధించి, 
ధర్మప్రవృత్తిని బాగుగా ఎరిగినవాడై, ప్రజలను చక్కగా ఏలటం, యజ్ఞకార్యాలను మెలకువతో చేయటం అనే 
పనులలో ప్రావీణ్యం గడించాలి. 


విశేషం: ఒక్క మాటలో క్షత్రియుడు సర్వవిషయాలలో అందరికంటె మిన్న అయిన పాండిత్యం గడించాలని భావం. అప్పుడు 
అతడు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఇతరుల వంచనకు లోబడని స్థితీ, దానివలన స్థిరత్వమూ సిద్దిస్తాయి. 


క. విను వర్ణాచారంబుల | ననఘ! యిచట దెలుప( దొడ(గ నైనను మును లీ 
పను లాయుర్వృద్దికరము । లనుట కతన వలసె నీకునై చెప్పంగన్‌. 125 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; విను= ఆలకించుము; ఇచటన్‌= ఇక్కడ; వర్ల-ఆచారంబులన్‌= వర్షముల ఆచారాలను; 
తెలుపన్‌= తెలుపటానికి; తొడంగను= సిద్దపడను; ఐనను= అయినా; మునులు= మహర్షులు; ఈ పనులు= పైన చెప్పిన 
పనులు; ఆయుర్‌ వృద్ధికరములు= ఆయువును పెంపొందించునవి; అనుట కతనన్‌= అనటం కారణంగా; నీకున్‌+ఐ= 
నీకోసం; చెప్పంగన్‌ వలసెన్‌= చెప్పవలసి వచ్చింది. 


యా 


ధర్మాలు ఆయువును వృద్ధి పరచేవి అని చెప్పటంవలన వీటిని నీకోసం చెప్పవలసి వచ్చింది. 


తాత్సర్యం: రాజా! ఇక్కడ వర్ణాచారాలను చెప్పటం నా తలపు కాదు. అయినా మునులు పై చెప్పిన క్షత్రియ 


సీ. అధిప! రజస్వల నంటుట కల్మష | మాచరితస్నాన యైన సతి జ 
తుర్దదినంబున దోషాసమయమునం । జెందంగ( దగు నండ్రు గొంద టార్యు 
లేనవునాం డొంద నింతియు షష్టాహ । మున బొంద మగవాండు బుట్టు వినుము 
మలియును సమవిషమములగు దివసంబు | లందోలి( బురుషుండు నంగనయును 


తే. సంభవింతు రిట్టులు షోడశంబు దాంక । నెల్లనాండును బుతుశక్తి యెడలకుండ 
నెట్టి కార్యము గల్గిన బుతుమతీస | మాగమము దప్పనీకున్న నాయు వెక్కు 126 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! రజస్వలన్‌= ముట్టయిన (స్ర్తీని (భార్యను); అంటుట= తాకుట; కల్మషము= పాపము; 
కొందజు= కొందరు; ఆర్యులు= పూజ్యులు; ఆచరితస్నాన= చేసిన స్నానం కలది; ఐన సతిన్‌= అయిన భార్యను; 
చతుర్ధదినంబునన్‌= నాలుగవరోజున, దోషా సమయమునన్‌= రాత్రివేళ; చెందంగన్‌= పొందటం; తగును= కూడును; 
అం|డ్రు= అంటారు; ఏనవునాండు= ఐదవరోజున; ఒందన్‌= కలసినట్టయితే; ఇంతియున్‌= స్తీ శిశువు; షస్టశఅహమునన్‌= 
ఆరవరోజున; పొందన్‌= పొందితే; మగవాండున్‌= మగళిశువూ; పుట్టున్‌= పుట్టుతారు; వినుము= ఆలకించుము; మజియును= 
ఇంకనూ; సమవిషమములు= సరి, బేసి సంఖ్యలు; అగు దివసంబులందున్‌= అయిన రోజులలో; ఓలిన్‌= క్రమంగా; 
పురుషుండున్‌= మగవాడు; అంగనయును= ్రీయు; సంభవింతురు= పుట్టుతారు; ఇట్టులు= ఈ విధంగా; షోడశంబుదా. 
కన్‌= పదునారవ రోజువరకు; ఎల్లనాండును= (ప్రతిదినమూ; బుతుశక్తి= రజస్సుయొక్క శక్తి; ఎడలక+ఉండన్‌= పోకుండా; 
ఎట్టి కార్యము= ఎటువంటి పని; కల్లినన్‌= కలిగినా; బుతుమతీ సమాగమము= బుతువుగల భార్యతోడి కలయికను; 
తప్పునీక+ఉన్నన్‌= తప్పిపోకుండా ఉంటే; ఆయువు= జీవితకాలం; ఎక్కున్‌= వృద్ది పొందుతుంది. 


తాత్సర్యం: రజస్వల నంటటం పాపం. స్నానం చేసిన భార్యను నాల్గవదినాన రాత్రివేళ పొందాలి అని కొందరు 
పూజ్యులు అంటారు. అయిదవనాడు సమాగమం పొందితే ప్రీ శిశువూ, ఆరవనాడు పొందితే మగశిశువు కలుగుతారు. 
ఇంకా వినుము. సరిరోజులలో భార్యను కలిసినట్రైతే మగపిల్లవాడూ, బేసి రోజులలో (స్రీ శిశువూ కలుగుతారు. ఈ 
విధంగా పదహారవ రోజు వరకు స బుతువు వ్యర్థం కాకుండా, ఎన్ని పనులున్నా పురుషుడు బుతువుగల భార్యను 
పొందుతూఉంటే ఆయువు పెరుగుతుంది. 


క. విను మాచార మవశ్యం । బును నడపంగ వలయు ధర్మమున కది మూలం 
బనఘా! ధర్మం బాయువు(। బెనుచును లక్ష్మిని యశంబు. బెంపొందించున్‌. 127 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; వినుము= ఆలకించుము; ఆచారము= చక్కని; క్రమబద్దమైన నడవడిని; అవశ్యంబును= 
తప్పనిసరిగా; నడపంగన్‌ వలయున్‌= (ప్రవర్తింపజేయాలి; అది= ఆ ఆచారం; ధర్మమునకున్‌= ధర్మానికి; మూలంబు= 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 513 


కుదురు; ధర్మంబు= ధర్మము; ఆయువున్‌= (బ్రతికే కాలాన్ని; పెనుచును= వృద్ది చేస్తుంది; లక్ష్మిని= సంపదను, యశంబున్‌=కీర్తిని; 
పెంపొందించున్‌= పెరిగేటట్లు చేస్తుంది. 


తాత్పర్యం: అనఘా! వినుము. ఆచారాన్ని తప్పనిసరిగా నడిపించాలి. అది ధర్మానికి కుదురు. ధర్మం ఆయువును 
పెంచుతుంది. సంపదను, కీర్తిని వృద్ది చేస్తుంది. 


తే. ఇన్ని యాచారములలోన నెక్కు డండ్రు | సకలభూతంబు లందును సదయు. డగుట 

యాదిమును లట్లు గావున నఖిలవర్హ । ములకు దయకల్మి పెద్దయు వలయుగుణము. 128 
ప్రతిపదార్థం: ఆదిమునులు= మొట్టమొదటి జ్ఞానసంపన్నులు; ఇన్ని+ఆచారములలోనన్‌= ఆ అన్ని ఆచారాలలో; సకలభూతంబు 
లందును= సమస్త ప్రాణులయందు; సదయు(డు= దయతో కూడినవాడు; అగుట= కావటం; ఎక్కుడు= మిన్న; అండ్రు= 


అంటారు; కావునన్‌= కనుక; అఖిలవర్షములకున్‌= అన్నివర్ణాలవారికి, అన్ని వర్ణాలవారి విషయంలో; దయకల్మి= దయకలిగి 
ఉండటం; పెద్దయున్‌= మిక్కిలి పెద్దదైన; వలయు గుణము= ఉండవలసిన గుణం. 


తాత్పర్యం: ఆదిమునులు ఆచారాలన్నింటిలో సర్వభూతాలపై దయ మిన్న అయిన దంటారు. కాబట్టి అన్ని 
వర్గాల వారికీ అన్ని వర్ణాలవారి విషయంలో దయ కలిగి ఉండటం పెద్దగా ఉండవలసిన గుణం. 


క ఈ యాచారాధ్యాయం । బాయుశ్రీకీర్తికారి యగు బాపంబుల్‌ 
వాయం జేయును బృథివీ । నాయక! సద్ధక్తి( జదివినను దగ వినినన్‌. 129 
ప్రతిపదార్థం: పృథివీనాయక!= రాజా!; ఈ ఆచార+అధ్యాయంబు= ఈ ఆచారసంబంధమైన (గ్రంథవిభాగం; సత్‌+భక్తిన్‌= 


మంచి భక్తితో; చదివినను= చదివినా; తగన్‌= బాగుగా; వినినన్‌= విన్నా; ఆయుస్‌, శ్రీ, కీర్తి కారి= ఆయువును; సంపదను, కీర్తిని 
కలిగించేది; అగున్‌= అవుతుంది; పాపంబుల్‌= పాపాలను; పాయన్‌ చేయున్‌= పోగొట్టుతుంది. 


తాత్సర్యం: రాజా! ఈ ఆచారాధ్యాయమును మంచి భక్తితో చదివినా, తగువిధంగా విన్నా ఆయువు, సంపద, క్రీర్తి 
కలుగుతాయి. పాపాలను పోగొట్టుతుంది. 


తే. అనిన బ్రీతు(డై పాండున్భపాగ్రతనయు( | డమరతటినీతనూజుతో నన్నదమ్ము 
లేమివిధమున( దమలోన నెనసి నడచు । వార? లెలి(గింపు' మనుటయు గారవమున. 130 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; పాండు నృప+అ(గ్రతనయు(డు= పాండురాజు పెద్దకొడుకు; ప్రీతుండు= ప్రీతి పొందినవాడు; 
ఐ= అయి; అమరతటినీ తనూజుతోన్‌= దేవనది కుమారుడగు భీష్ముడితో; అన్నదమ్ములు= సోదరులు; ఏమి విధమునన్‌= ఏ 
తీరున; తమలోనన్‌= తమలో; ఎనసి= పొందిక కలిగి; నడచువారలు?= (ప్రవర్తిసారు?; ఎటింగింపుము= తెలుపుము; అనుటయున్‌= 
అంటే; గారవమునన్‌= (ప్రీతితో. 


తాత్సర్యం: అని చెప్పగా ధర్మరాజు పీతిపొంది, భీష్ముడితో 'అన్నదమ్ము లేవిధంగా తమలో తాము పొందిక కలిగి 
ప్రవర్తించవలెనో తెలుపుమా!' అనగా భీష్ముడు (ప్రేమతో. 


వ. అతం డతని కిట్లనియె. 131 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అతండు= భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


క. “విను భక్తియు వెఅపుం గలిగి | యనుజన్ములు పెద్దవాని నారాధింపన్‌ 

జనవర! యతండు( దమ్ముల । గొనియాడన్‌ సిరికి. బ ట్టగుదు రుజ్జ్వలులై. 132 
ప్రతిపదార్థం: జనవర!= రాజా! విను= ఆలకించుము; అనుజన్ములు= తమ్ములు; భక్తియున్‌= గౌరవభావము; వెజపున్‌=భయము; 
కలిగి; పెద్దవానిన్‌= అన్నను; ఆరాధింపన్‌= కొలువగా; అతండున్‌= అన్న కూడా; తమ్ములన్‌= తమ్ములను; కొనియాడన్‌= 
మన్నించగా; ఉజ్జ్యులులు= చక్కని ప్రకాశము కలవారు; ఐ= అయి; సిరికిన్‌= సంపదకు; పట్టు= స్థానం; అగుదురు= అవుతారు. 
తాత్పర్యం: 'రాజా! వినుము. తమ్ములు అన్నయెడ భయభక్తులు కలిగి ఆరాధించాలి. అన్న తమ్ములను 
మన్నిస్తూ ఉండాలి. ఇట్లా అయితే ఆ అన్నదమ్ములు లోకంలో (ప్రకాశిస్తూ సంపదకు స్థానం అవుతారు. 


విశేషం: భక్తి వెజపు - 'పితృసమో జ్యేష్ట - పెద్దవాడు తండ్రితో సమానుడు - కనుక తండ్రియందువలె భక్తి, ఏ తప్పుచేస్తే, 
ఏ విధమైన కోపం వస్తుందో అన్న భయమూ, అన్నయెడల కలిగి ఉండాలని తాత్పర్యం. 
క. అనుజుం డొకండు వెంగలియై । నను దప్పెడు. గాని పెద్దనకు( గార్యజ్ఞా 

ననిరూఢి లేక తక్కిన । ననుజన్ములు సిక్కువడుదు రవనీనాథా! 133 
ప్రతిపదార్థం: అవనీనాథా!= రాజా!; అనుజుండు= తమ్ముడు; ఒకండు= ఒక్కడు; వెంగలి= బుద్దిలేనివాడు; ఐనను= అయినా; 
తప్పెడున్‌= తప్పిపోతుంది; కాని= కానీ; పెద్ద+అనకు= జ్యేష్టుడికి; కార్య , జ్ఞాన నిరూఢి= పనులకు సంబంధించిన చక్కని తెలివి 
స్థిరంగా ఉండటం; తక్కినన్‌= చెడితే; అనుజన్ములు= తమ్ములు; చిక్కు+పడుదురు= ఇబ్బందుల పాలవుతారు. 
తాత్సర్యం: రాజా! తమ్ము డొకడు బుద్దిీహీనుడైనా పెద్ద ప్రమాదం లేదు. కానీ అన్న కార్యజ్ఞానం దృఢంగా 
లేనివాడైతే తమ్ముళ్ళు ఇబ్బందుల పాలవుతారు. 
విశేషం: అన్న నాయకుడు - నడపువాడు, తమ్ముళ్ళు - నేయులు నడపబడేవారు. నాయకుడు బుద్దిహీను డయితే నడపబడే 
వారికి నాశనమే గతి - అని తాత్పర్యం. 
చ. జనవర! యన్నదమ్ములు ప్రసన్నమతిం గలకల్మి పంచి కు 

డిన వినుతించు లోకములు; శ్రీయు' బొరింబొరి( బెంపు నొందు; లో 

భనిరతి( బెద్ద కాసపడి పాడి దొటింగిన( బ్రాణగొడ్డపుం 

బనులగు నవ్విధంబు మనపడ్డది కాదె జగం బెటుంగయగన్‌! 134 
ప్రతిపదార్థం: జనవర!= రాజా! అన్న+తమ్ముడు= అన్నయును, తమ్ముడును; ప్రసన్నమతిన్‌= దుష్టభావాలు లేని బుద్దితో; 
కల కల్మిన్‌= ఉన్న సంపదను; పంచి= చక్కగా విభాగించుకొని; కుడ్చినన్‌= అనుభవిస్తే; లోకములు= లోకాలు (జనులు); 


వినుతించున్‌= కొనియాడుతాయి; పొరిన్‌ పొరిన్‌= (క్రమంగా; శ్రీయున్‌= సంపద కూడా; పెంపున్‌=వృద్ధిని; ఒందున్‌=పొందుతుంది; 
లోభనిరతిన్‌= పిసినిగొట్టుతనపు పట్టుదలతో; పెద్దకున్‌= అధికభాగానికి; ఆసపడి= కోరిక పొంది; పాడి= న్యాయం; తొజుంగిన్‌= 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 515 


వదలివేస్తే; ప్రాణగొడ్డము+పనులు= ప్రాణానికి ముప్పుతెచ్చే పనులు; అగున్‌= అవుతాయి; ఆ+విధంబు= ఆ తీరు; 
జగంబు= లోకము; ఎబుంగన్‌= తెలియునట్టుగా; మన పడ్డ+అది, కాదె!= మనం అనుభవించినదే కదా! 

తాత్పర్యం: రాజా! అన్నదమ్ములు కలతలు లేని బుద్ధితో ఉన్న సంపదను చక్కగా పంచుకొని అనుభవించాలి. 
అప్పుడు లోకులు మెచ్చుతారు. సంపద కూడా [క్రమంగా వృద్ది పొందుతుంది. అట్లాకాక ఒకడు అత్యాశతో ఎక్కువ 
భాగాన్ని ఆపేక్షిస్తే ప్రాణాంతకపు పనులు ఏర్పడుతాయి. లోకమంతా ఎరిగినవిధంగా అది మనం అనుభవించిందే 


కదా! 


విశేషం: ఇక్కడ వ్యంగ్యంగా భీష్ముడు ధృతరాష్ట్రుడి తప్పిదాన్ని సూచిస్తున్నాడు. ప్రసన్నమతి - ఉన్న సంపదలో ఒకడు 
నిష్కారణంగా ఎక్కువభాగాన్ని అపేక్షించటం కుళ్ళుబుద్ది. నాకెంత అధికారం ఉన్నదో వాడికి కూడా అంతే ఉంది అనుకోవటం 


సమబుది. 

ఠా 
తే. తండ్రి పిమ్మట నన్నయ తండ్రి పిన్న । వారలకు నెల్ల నాతనివనిత తల్లి 

తల్లికడచన్న నని చెప్పి తాత మటియు | మనుమనికి నిట్టులను నభిమన్యుపాత్ర! 135 
ప్రతిపదార్థం: తండ్రి పిమ్మటన్‌= తండ్రి తరువాత; అన్న+అ= అన్నయే; పిన్నవారలకున్‌= తమ్ములకు; ఎల్లన్‌= అందరికీ; 
తండ్రి= నాయన; తల్లి కడచన్నన్‌= అమ్మ చనిపోతే; ఆతని వనిత= అన్న భార్య; తల్లి= అమ్మ; అని; చెప్పి= బోధించి; 
అభిమన్యుపౌత్ర!= అభిమన్యుడి మనుమడవగు ఓ జనమేయా! తాత= తాత అయిన భీష్ముడు; మణియున్‌= ఇంకా; 
మనుమనికిన్‌= మనుమడైన ధర్మరాజునకు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= చెబుతున్నాడు. 
తాత్పర్యం: జనమేజయా! తండ్రి తరువాత అన్నయే తమ్ము లందరికీ తండ్రి. తల్లి చనిపోయిన పిమ్మట అన్న 
భార్యయే వారికి తల్లి అని చెప్పి, జనమేజయా! తాతయైన భీష్ముడు ఆ మనుమడికి ఇంకా ఇట్టా బోధించాడు. 


విశేషం: 'అభిమన్యు పౌత్ర! ఇది జనమేజయుడికి వైశంపాయనుడు చేసిన సంబోధన. అభిమన్యుడు లోకోత్తరవీరుడు. అతడి 
పొత్రుడిగా తనను పిలిస్తే జనమేజయుడికి పరమానందం. 


క. మానవనాయక! యగ్రజుం డైనను ననుజన్న్ము( దేని నన్యాయంబుం 


బూని సహోదరులకు. గీ । డైన నతండు దండ్యు( డందు రవనీపతికిన్‌. 136 
ప్రతిపదార్థం: మానవనాయక!= జననాయకా!; రాజా!; అగ్రజుండు= అన్న; ఐనను= అయినా; అనుజన్ముండు= తమ్ముడు; 
ఏనిన్‌= అయినా; అన్యాయంబున్‌= న్యాయవిరుద్దం అయినదానిని; పూని= పట్టుకొని; సహ+ఉదరులకున్‌= అన్నదమ్ములకు; 
కీడు= ప్రమాదం చేసేవాడు; ఐనన్‌= అయితే; అవనీపతికిన్‌= రాజునకు; దండ్యుండు= దండింప బడదగినవాడు; అందురు= 
అంటారు. 
తాత్పర్యం: రాజా! అన్నగానీ తమ్ముడు గానీ న్యాయం తప్పి అన్నదమ్ములకు కీడుచేస్తే వాడు రాజునకు 
శికారు డవుతాడు. 
దె వా 


విశేషం: 'మానవనాయక!' అన్న సంబోధనవల్ల ఇది చక్కగా గుర్తించి నీ ఏలుబడిలో ఇట్టి వాటిని పరిశీలించాలి అని సూచన. 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని సహోదరప్రకారంబు సెప్పి వెండియు. 137 
ప్రతిపదార్థం: అని; సహోదర ్రకారంబు= అన్నదమ్ముల తీరు; చెప్పి= తెలిపి; వెండియున్‌= ఇంకా. 
తాత్సర్యం: అని అన్నదమ్ములు వ్యవహరించవలసిన విధానాన్ని బోధించి, ఇంకా ఇట్లా అంటున్నాడు. 


క. విను మప్ప దల్లియట్లుగ; గొని నడప(గ వలయు. జన్ను గుడిపి పెనిచె నె 

వ్వనిత యదియు నాతనికిని | జననీసమ యండ్రు బుధులు సౌజన్యనిధీ! 138 
ప్రతిపదార్థం: సౌజన్యనిధీ!= మంచితనపు గనియైన వాడా! వినుము= ఆలకించుము; అప్పన్‌= అక్కను; తల్లి+అట్టుగన్‌= 
తల్లివలెనే; కొని= భావించి; నడపంగన్‌*వలయున్‌= చెల్లించాలి; ఏ+వనిత+= ఏ (స్తీ; చన్ను కుడిపి= చనుపాలుత్రావించి, 
పెనిచెన్‌= పెంచినదో; అదియున్‌= ఆ (స్తీ కూడా; అతనికిన్‌= ఆ పాలు తత్రావినవాడికి; జననీసమ= తల్లితో సమానురాలు; 
అని; బుధులు= జ్ఞానము కలవారు; అండ్రు= అంటారు. 
తాత్పర్యం: సుజనుడా! అక్కను తల్లివలె భావించి మన్నించాలి. అట్లాగే పసితనంలో చన్నిచ్చి పంచిన ప్రీ కూడా 

౧ ౧ 

తల్లితో సమానురాలే అని పండితులు చెప్పుతారు. 


విశేషం: స్టూలంగా ధర్మరాజు అన్నదమ్ముల సంగతి అడిగినా ఆ వరుసలోని వారినిగూర్చి కూడా భీష్ముడు చెప్పటం 
భావ[గ్రాహి లక్షణం. 
క. జనకుం డధికుం డుపాధ్యా । యునకు( బదిమడుంగు లెక్కు డుర్వీనాథా! 

జనకునకు దశ గుణంబులు । జనని గురుత్వమున నిది ప్రశస్తము శ్రుతులన్‌. 139 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా[ జనకుండు= కన్నవాడు; ఉపాధ్యాయునకున్‌= చదువుచెప్పువాడికంటె; పది మడుంగులు= 


పదిరెట్టు; అధికుండు= ఎక్కువవాడు; జనని= తల్లి; జనకునకున్‌= తండ్రికంటె; గురుత్వమునన్‌= గొప్పతనంలో; దశగుణంబులు= 
పదిరెట్లు; ఎక్కుడు= మిన్న అయినది; ఇది= ఈ సంగతి; (శ్రుతులన్‌= వేదాలలో; (ప్రశస్తము= (ప్రశంసకు వచ్చింది. 


తాత్సర్యం: రాజా! ఉపాధ్యాయుడికంటె తండ్రి పదిరెట్లు ఎక్కువ మాన్యుడు. తండ్రికంటె తల్లి పదిరెట్లు గౌరవంలో 
మిన్న అయినది. వేదాలు ఈ విషయాన్ని ప్రశంసించాయి. 


క. జననీజనకులచే నగు | జననం బాగమము దను విషయ మని చెప్పున్‌ 

విను మాచార్యు వలన నొం । దిన పు ట్టజరామరంబు దివ్యంబునగున్‌. 140 
ప్రతిపదార్థం: ఆగమము= వేదము; జననీజనకులచేన్‌= తల్లిదండ్రులచేత; అగు జననంబు= అయిన పుట్టుక; తను విషయము= 
దేహమునకు సంబంధించినది; అని; చెప్పున్‌= చెప్పుతున్నది; వినుము= ఆలకించుము; ఆచార్యునివలనన్‌= గురువువలన; ఒందిన 
పుట్టు= కలిగిన జన్మ; అజరామరంబు= ముదిమి, చావు లేనిది; దివ్యంబున్‌= దేవలోక సంబంధం కలది; అగున్‌= అగును. 
తాత్సర్యం: రాజా! తల్లిదండ్రులవలననైన జన్మ దేహసంబంధి అని వేదం చెప్పుతున్నది. ఆచార్యుడివలన నైన 
పుట్టుక ముసలితనమూ, చావులేనిది, దివ్యమైనది. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 517 


విశేషం: ఆచార్యుడు - శాస్త్రార్థాల నన్నింటినీ తనలో నింపుకొని వాటిని శిష్యుడితో ఆచరింపజేస్తూ స్వయంగా ఆచరించేవాడు 
ఆచార్యుడు. 


'ఆచినోతి హి శాస్తాణి ఆచారే స్థాపయత్యపి, 
స్వయ నమూచరతే యస్తు స ఆచార్య ఇతి సృతఃి 


ఆచార్యవాన్‌ పురుషోవేద' అని (శ్రుతి. ఆచార్యుడు గల పురుషుడే తత్త్వాన్ని తెలిసికొనగలడు. తల్లిదండ్రులు 
బంధహేతువైన దేహాన్నిస్తున్నారు. ఆచార్యుడు ఆ దేహసంబంధం లేని స్థితిని - మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కనుక ఆ పుట్టుక 
అజరామరమూ దివ్యమూ అవుతున్నది. 


వ. కావున గౌరవంబున నాచార్యుండు సర్వాధికుండు. 141 


ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; గౌరవంబునన్‌= మాన్యతలో; ఆచార్యుండు= గురువు; సర్వ+అధికుండు= అందరికంటె 
ఎక్కువ అయినవాడు. 


తాత్పర్యం: కనుక గౌరవంలో ఆచార్యుడు అందరికంటె మిన్న. 


విశేషం: 139వ పద్యంలో చెప్పిన ఉపాధ్యాయుడు, 140వ పద్యంలో చెప్పిన ఆచార్యుడు ఒకరే అనుకోరాదు. ఉపాధ్యాయుడంటే 
లోకపు చదువులను చెప్పేవాడనీ, ఆచార్యుడు పరమార్ధాన్ని బోధిస్తాడని తెలిసికోవాలి. లేకపోతే “జనకుడు ఉపాధ్యాయునకు 
పది మడుంగులు' అన్న వాక్యానికీ 'గారవంబున ఆచార్యుండు సర్వాధికుండు' అన్న మాటకూ పరస్పరవైరుద్ద్యం సిద్దిస్తుంది. 
క అని యిట్లు సుప్రసంగం । బున గురుజన తారతమ్యములు సెప్పిన€ దా 

విని శంతనుతనయున కి । ట్లను బాండు నృపాగ్రతనయు( డతులిత భక్తిన్‌. 142 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; సుప్రసంగంబునన్‌= మంచి (ప్రసంగాన్ని బట్టి; గురుజన తారతమ్యంబులు= 
మన్నించ దగిన జనములలోని ఎక్కువతక్కువలను; చెప్పినన్‌= చెప్పుగా; తాన్‌= తాను; విని= ఆలకించి; పాండు, నృప+అ(గ్ర 
తనయుండు= పాండురాజు పెద్దకొడుకు ధర్మజుడు; శంతనుతనయునకున్‌= శంతనుడి కుమారుడైన భీష్ముడితో; అతులిత భక్తిన్‌= 
సాటిలేని భక్తితో; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు. 
తాత్సర్యం: అని మంచి ప్రసంగంలో గురుజనుల ఎక్కువతక్కువలను గూర్చి చెప్పగా ధర్మరాజు సాటిలేని భక్తితో 
భీష్ముడితో ఇట్లా అన్నాడు. 
విశేషం: అతులిత భక్తిన్‌ - సర్వాధికుడైన ఆచార్యుడి స్థానంలో భీష్ముడిని ధర్మరాజు సంభావించిన తీరు దీనివలన తెలియ 
వస్తున్నది. 
క. “భూసురులకు నృపులకు నుప । వాసము దగు గాని యన్యవర్షులకు( దదీ 

యాసక్తి కలిమి పెద్దయు | దోసంబని విందు ధర్మధుర్యస్వాంతా! 143 


ప్రతిపదార్థం: ధర్మ ధుర్య స్వాంతా!= ధర్మమును భరించు హృదయంకల ఓ తాతా! భూసురులకున్‌= బ్రాహ్మణులకు; 
నృపులకున్‌= రాజులకు; ఉపవాసము= పస్తు ఉండటం; తగున్‌= చెల్లుతుంది; కాని; అన్యవర్గులకున్‌= వేరు వర్ణాల వారికి; 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


తదీయ+ఆసక్తి కలిమి= దానిదైన తగులం ఉండటం; పెద్దయున్‌= అధికమైన; దోసంబు= తప్పు; అని; విందున్‌= వింటూ; 
ఉంటాను, 


తాత్పర్యం: బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఉపవాసము మంచిది. తక్కిన వర్ణాల వారికి కాదు. ఉపవాసాలమీద 
ఆసక్తి ఉండటం పెద్దదోషం అని నేను వింటూ ఉంటాను. 


విశేషం: కృషి గోరక్ష, వాణిజ్యమూ, వృత్తులూ చేసికొనే జాతులవారు ఉపవాసాదుల జోలికిపోతే అది వృత్తి ధర్మానికి అడ్డుగా 


నిలుస్తుందని భావం. 


భీష్కుండు ధర్మరాజున కుపవాసవిధివిశేషంబు సెప్పుట (స.13-163-3 (కుంభ)) 


వ. ఉపవాసవిధియోగ్యతయును దత్సల విశేషంబును వినవలతుం జెప్పవే యనుటయు నప్పరుషవరుం డప్పడమి 
టేనితో, 'దీని నీవు నన్నడిగినట్ల యే నంగిరసు నడిగిన నమ్మునిపతి నాకుం జెప్పె నత్తెటింగు( జెప్పెద నాకర్ణింపు' 
మని పలికి యిట్లనియె. 144 


ప్రతిపదార్థం: ఉపవాసవిధి యోగ్యతయును= ఉపవాస నియమానికి తగినతనాన్ని; తద్‌ఫల విశేషంబును= దాని ఫలంయొక్క 
గొప్పతనాన్నీ; విన వలతున్‌= వినగోరుతున్నాను; చెప్పవే= దయతో చెప్పుము; అనుటయున్‌= అనగా; ఆ+పురుషవరుండు= ఆ 
మనుజశ్రేష్ణుడు; ఆ+పుడమిటేనితోన్‌= ఆ రాజుతో; దీనిన్‌= దీనిని; నీవు; నన్నున్‌; అడిగిన+అట్టు+అ= అడిగిన విధంగానే; ఏను= 
నేను; అంగిరసున్‌= అంగిరసుడనే మహర్షిని; అడిగినన్‌= అడిగితే; ఆ+మునిపతి= ఆ మహర్షి నాకున్‌= నాకు; చెప్పెన్‌= 
బోధించాడు; ఆ+తెజుంగున్‌= ఆ పద్దతిని; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= చెవు లొగ్గి వినుము; అని; పలికి; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఉపవాస విధికి యోగ్యత, దాని గొప్పఫలము అనే వాటిని గూర్చి వినగోరుతున్నాను. చెప్పవూ! అని 


అడిగితే భీష్ము డా రాజుతో ఇట్టా అన్నాడు. ఈ విషయం గురించి నీ వడిగినట్టే నేను అంగిరసు డనే మహర్షి 
నడిగాను. ఆయన నాకు చెప్పిన సంగతి నీకు వినిపిస్తాను. వినుము” అని ఇట్లా అన్నాడు. 


క. రాత్రిత్రయంబు బ్రహ్మ । క్షత్రియులకు నుపవసింప( జను6 దదధికమున్‌ 

గాత్రస్టితి( దప్పింపని । మాత్ర నయిన మేలు కురుసమాజవరేణ్యా! 145 
ప్రతిపదార్థం: కురుసమాజ వరేణ్యా!= కురువంశంలో గొప్పవాడా!; బ్రహ్మక్షత్రియులకున్‌= (బ్రాహ్మణులకు, రాజులకు; 
రాత్రిత్రయంబు= మూడు రాత్రులు; ఉపవసింపన్‌= పస్తు ఉండటం; చనున్‌= తగును; తద్‌+అధికమున్‌= అంత కెక్కువ కూడా; 
గాత్ర స్థితిన్‌= దేహము స్థితిని; తప్పింపని మా(త్రన్‌= చెడగొట్టని ప్రమాణం; అయినన్‌= అయితే; మేలు= మంచిది. 
తాత్సర్యం: ధర్మరాజా! బ్రాహ్మణులు, క్షత్రియులు మూడు రాత్రులు ఉపవాసం చేయదగును. శరీరస్థితి చెడకుండా 

థి 

ఉంటే అంతకంటె ఎక్కువ చేసినా మంచిదే. 


విశేషం: రాత్రిత్రయంబు అంటే మూడు పగళ్ళూ, మూడు రాత్రులూ అని భావం. గాత్రస్థితి - 'శరీరమాద్యం ఖలు 
ధర్మసాధనమ్‌' “శరీరం మొదటి ధర్మసాధనం కదా! అన్నారు. కనుక ఏ మాత్రమూ శరీరాన్ని భంగించేది కారాదు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 519 


క. విను వైశ్యులకును శూద్రుల । కును నాలుగు కుడుపు లుడుగు కొలందికి మిగులం 

జన దుపవసింప నుపవా । సనిరూఢత పెంపు కల్మషము వారలకున్‌. 146 
ప్రతిపదార్థం: విను= వినుము; వైశ్యులకున్‌= కోమటివారికిని; శూద్రులకున్‌= శూద్రులకునూ; నాలుగు కుడుపులు= 
నాలుగు భోజనాలు; ఉడుగు కొలందికిన్‌= వదలే లెక్కకు; మిగులన్‌= మించేటట్టుగా; ఉపవసింపన్‌ చనదు= ఉపవాసం ఉండ 
రాదు; ఉపవాస, నిరూఢత పెంపు= ఉపవాసమునందలి పట్టుదలను పెంచుకొనటం; వారలకున్‌= ఆ రెండువర్ణాల వారికి; 
కల్మషము= పాపం. 
తాత్పర్యం: వైశ్యులు, శూద్రులు నాలుగు భోజనాలు వరకు మానవచ్చును. అంతకుమించి ఉపవాసపు పట్టుదలను 
'పెంచుకొనటం వారికి పాపం. 


విశేషం: నాలుగు కుడుపులు ఉడుగుట అంటే రెండు పగళ్ళూ, రెండు రాత్రిళ్ళు ఉపవాసం ఉండవచ్చునని భావం. 


ఆ. పార్హమాసి. బూర్వపక్షాష్టమీ చతు । రశుల నుభయపక్ష వశత వచ్చు 
ఇ ఆప (m9 ఆస! లు 

షష్టిం బంచమిని సునిష్టమై నుపవాస । మున్న వివిధశుభము లొలయు నంద్రు. 147 
ప్రతిపదార్థం: పౌర్షమాసిన్‌= పూర్ణిమనాడు; పూర్వపక్ష+ అష్టమీ, చతుర్దశులన్‌= శుక్షపక్షంలోని అష్టమినాడు, చతుర్దశినాడూ; 
ఉభయపక్షవశతన్‌= రెండుపక్షాలకు వశమై; వచ్చు పష్టిన్‌= వచ్చే పష్టినాడు; పంచమిని= పంచమితిథియందు; సునిష్టమైన్‌= 
దృఢమైన నిష్టతో; ఉపవాసము= పస్తు; ఉన్నన్‌= ఉంటే; వివిధశుభములు= పెక్కు రకాల మేళ్ళు; ఒలయును= కలుగును; 
అండ్రు= అంటారు. 
తాత్సర్యం: పూర్ణిమనాడు, శుక్లపక్ష అష్టమి, చతుర్దశి తిథులయందు, శుక్షకృష్ణ పక్షాలలో పష్టి, పంచమి తిథులయందూ, 
చెదరని నియమంతో ఉపవాసం ఉంటే ఎన్నోవిధాల శుభాలు కలుగుతాయని అంటారు. 
విశేషం: 'సునిష్టమైన్‌= ఉపవాసం విషయంలో చాలామంది సర్దుబాటు ధోరణిలో ఉంటారు. దంభంకొరకు ఉపవాసాలు 
చేస్తారు. అవి పనికి మాలినవని ఈ పద్యం హెచ్చరిస్తున్నది. 
సీ. ఏకభుక్తవ్రత మెంతయు నిష్ట మా । సం బెల్ల నడపిన సద్ద్విజుండు 

సుభగాకృతియు రూపశోభితాంగనయు స । తృుతులును ధనధాన్యతతులు భోగ 

ములు సద్దుణంబులు భూరియశంబును । మొదలైన బహుశుభంబులకు€ బాత్ర 

మగు నే(డుకాల మయ్యతులవ్రతము సల్పి ।; యఖిల భూలోకసౌఖ్యములు. ద్రిదివ 


తే. మోదమును గండ్రు రెండును మూండు నాల్గు । నీ క్రమంబున నోపిన ట్లెక్కినట్టి 
దినము లెడ పెట్టి కుడుచుచు ధృతి నొకేండు । నడపువారల తెటి(గు లేర్పడంగ వినుము. 148 
ప్రతిపదార్థం: ఏకభుక్త వ్రతము= ఒక పూట భోజనం చేసే (వ్రతాన్ని; ఎంతయున్‌= మిక్కిలి; నిష్టన్‌= నియమంతో; 


మాసంబు=నెల; ఎల్లన్‌= అంతా; నడపిన సత్‌ ద్విజుండు= చేసిన ఉత్తమ(బ్రాహ్మణుడు; సుభగ+ఆకృతియున్‌= అందమైన 
ఆకారం; రూప శోభిత+ అంగనయున్‌= గొప్ప సౌందర్యంతో విరాజిల్లే భార్య; సత్సుతులును= మంచి పుత్రులు; ధన ధాన్య 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


తతులు= ధనములు; ధాన్యాలు అనే వాటి రాశులు; భోగములు=సుఖాలు; సత్‌+గుణంబులు= మంచి గుణాలు; భూరి 
యశంబును= అధికమైన కీర్తి మొదలు+ఐన= మొదలైన; బహుశుభంబులకున్‌= పెక్కు మంగళములకు; పాత్రము= 
యోగ్యతకలవాడు; అగున్‌= అగును; ఏండుకాలము= ఒక్క సంవత్సరకాలం; ఆ+అతుల వ్రతం= సాటిలేని ఆ వ్రతాన్ని; 
సల్పి= ఆచరించి; అఖిల భూలోక సౌఖ్యములు= సమస్తములైన భూలోకమందలి సుఖాలనూ; (త్రిదివ మోదమును= స్వర్గంలోని 
ఆనందాన్నీ; కండ్రు= పొందుతారు, రెండును= రెండు రోజులు; మూ(డును= మూడు రోజులు; నాల్నున్‌= నాలుగు 
దినములు; ఈ (క్రమంబునన్‌= ఈ వరుసలో; ఓపిన+అట్లు= శక్తి ఉన్న విధంగా; ఎక్కిన+అట్టి దినములు= పెరిగిన రోజులు; 
ఎడ పెట్టి= వ్యవధానం ఉంచి; కుడుచుచున్‌= తింటూ; ధృతిన్‌= ధైర్యగుణంతో; ఒక+ఏ(డు= ఒక్క ఏడాదికాలం; నడపువారల 
తెణంగులు= జరిపేవారి విధానాలు; ఏర్పడంగన్‌= స్పష్టమయ్యే విధంగా; వినుము= వినుము. 


తాత్పర్యం: రోజుకు ఒకమారు మాత్రమే భుజించటం అనే వ్రతాన్ని ఎంతో నిష్టతో ఒక నెలరోజులు చేసిన ఉత్తమ 
(బ్రాహ్మణుడు మంచిరూపమూ; అందచందాలు గల భార్య; గుణవంతులైన కొడుకులూ; ధనధాన్యాలూ; సుఖాలూ, 
మంచిగుణాలూ; గొప్ప కీర్తీ మొదలైన పెక్కు శుభాలకు పాత్ర మవుతాడు. ఈ సాటిలేని వ్రతాన్ని ఒక్క సంవత్సరాలం 
చేసిన భూలోక సుఖాలన్నింటినీ, స్వర్గసుఖాలనూ పొందుతారు. అట్లాగే రెండురోజులు, మూడురోజులు, నాలుగురోజులు, 
ఈవిధంగా శక్తిమేరకు ఎక్కువ రోజులు వ్యవధానం ఉంచి తింటూ ధైర్యంతో ఒక సంవత్సరం (వ్రతం చేసేవాళ్ళ 
పద్దతులు వివరిస్తాను వినుము. 


నిశేషం: రూపశోభిత+అంగన= ఆవేథ్యము, ఆరోప్యము, విక్షేష్యము, బంధనీయము - అని నాలుగు విధాలైన ఆభరణాలు 
ధరించకపోయినా, ధరించినట్టు ప్రకాశించే అందాన్ని రూపం అంటారు. (ఆవేధ్యారోప్యనిక్షేష్య బంధనీయై రభూషితం, యేన 
భూషితవద్భాతి తద్రూపమితి కథ్యతే) అంగన - అన్న శబ్దంకూడా శ్రేష్టమైన అంగములు కలది అనే అర్జాన్నిస్తుంది. 
క. ఎక్కుడు దినముల శుభములు । నెక్కు నఖిలవైభవములు నెక్కు దినమునం 

దక్కక యుండెడు కాలము । నెక్కు మహాత్మతయు నెక్కు నిభపురనాథా! 149 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తిపురప్రభూ!; ఎక్కుడు దినములన్‌= అధికమైన దినములతో; శుభములున్‌= మంగళములునూ; 
ఎక్కున్‌= అధికం అవుతాయి; అఖిల వైభవములున్‌= సమస్తమైన భోగభాగ్యాలు కూడా; ఎక్కున్‌= మెండవుతాయి; దినమునన్‌= 
రోజులో; తక్కక+ఉండెడు కాలమున్‌= వ్యర్థమై పోకుండే కాలం; ఎక్కున్‌= పెరుగుతుంది; మహాత్మతయున్‌= గొప్ప ఆత్మ 
కలిగే తనంకూడా; ఎక్కున్‌= వృద్ది అవుతుంది. 
తాత్సర్యం: ధర్మరాజా! ఉపవాసదినాలు పెరిగిన కొలదీ శుభములు పెరుగుతాయి. సమస్తవైభవాలు అధికమవుతాయి. 
దినములో వ్యర్థం కాకుండా పోయేకాలం వృద్ది అవుతుంది. మహాత్మత కూడా అతిశయం అవుతుంది. 


విశేషం: తక్కక ఉండెడు కాలము - తక్కుట - తప్పిపోవటం - అంటే వ్యర్థం కావటం - అట్టా కాకుండా ఉండేకాలం 
పెరుగుతుంది. 


తే. వత్సరం బెల్లం బక్షోపవాసనియతి( । గడపు నతనికి( బుణ్యలోకంబు లెల్ల 
వాసభూములు మాసోపవాసవృత్తి । యైన బ్రహ్మలోకంబు సౌఖ్యంబు గలుగు. 150 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 521 


ప్రతిపదార్థం: వత్సరంబు= ఒక ఏడు; ఎల్లన్‌= అంతా; పక్ష+ఉపవాస నియతిన్‌= పదునైదు రోజులకాలం ఉపవాసనియమంతో; 
కడపు+అతనికిన్‌= సాగించేవాడికి; పుణ్యలోకంబులు= ఉత్తమలోకాలు; ఎల్లన్‌= అన్నీ; వాసభూములు= నివాసం ఉండే 
తావులు; మాస+ఉపవాస వృత్తి= నెలరోజులు ఉపవాసం చేసేవాడు; ఐనన్‌= అయితే; (బ్రహ్మలోకంబు సౌఖ్యంబు= (బ్రహ్మలోకంలో 
ఉండే పరమసుఖం; కలుగున్‌= కలుగుతుంది. 
తాత్సర్యం: ఒక ఏడాదిపక్షం రోజుల చొప్పున ఉపవాస నిష్టతో గడిపేవాడికి పుణ్యలోకాలన్నీ నివాసభూము 
లవుతాయి. నెలరోజులు చొప్పున ఉపవాసం చేసేవాడికి (బ్రహ్మలోకపు సుఖం లభిస్తుంది. 
విశేషం: పక్షోపవాసం అంటే నెలలో ఒక పదునైదురోజులు ఉపవసించటం. పదునైదురోజులు భోజనం చేయటం అన్న వరుస 
అనీ, మాసోపవాసం అంటే ఒక నెల ఉపవాసం ఉండి తరువాతి నెల భుజించటం అనే (క్రమాన్ని పాటించటం అనీ భావించాలి. 
మొదటిదానిలో 12 పక్షాలు ఉపవాసం 12 పక్షాలు భోజనం, రెండవదానిలో 6 మాసాలు ఉపవాసం 6 మాసాలు భోజనం అని 
తాత్పర్యం. 
ఆ. ఎంత నిష్ట గలిగె ననియు మాసంబు । లోనియంద యెక్కుడైన దినము 

లధిప! యుపవసింపనగు. గాని మాసాధి । కోపవాసవృత్తి పాపమంధ్రు. 151 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఎంతనిష్ట= ఎంతటి నిలుకడ (పట్టుదల); కలిగెన్‌+ఏనియున్‌= కలిగినప్పటికీ; మాసంబులోని+ 
అందు+అ= మాసంలోపలనే; ఎక్కుడు+ఐన దినములు= ఎక్కువ రోజులు; ఉపవసింపన్‌= భోజనం మాని ఉండటం; అగున్‌ కాని= 
తగునుకానీ; మాస+అధిక+ఉపవాస వృత్తి= నెలకుమించి ఉపవాసం ఉండటం; పాపము= పాపం; అం([డ్రు= అంటారు. 
తాత్సర్యం: ఎంత కఠిననిష్ట ఉన్నా నెలకులోబడిన కాలంలోనే ఎక్కువ రోజులు ఉపవసించాలి. నెలకు మించిన 
రోజులు ఉపవాసం ఉండటం పాపం అంటారు. 


వ. యుగసామర్థ్యంబుననుం బురుషుమహానుభావవి శేషంబుననుంజేసి యుపవాసవ్రతంబు మహాధికకాలకృతం 
బయినను గీడుం జేయక యత్యంతఫలప్రదంబై యుండు. 152 


ప్రతిపదార్థం: యుగ సామర్థ్యంబుననున్‌= కృతం మొదలైన యుగాల శక్తివలనా; పురుషు మహా+అనుభావవిశేషంబుననున్‌+చేసి= 
వ్యక్తియొక్క గొప్ప ప్రభావపు మహిమవలనా; ఉపవాసవ్రతంబు= ఉపవాసం అనే (వ్రతం; మహా+అధిక కాల కృతంబు= చాలా 
ఎక్కువ కాలం చేయబడినది; అయినను= అయినా; కీడున్‌= ఆపద; చేయక= చేయక; అత్యంత ఫల ప్రదంబు= చాలా ఎక్కువ 
ఫలాన్ని ఇచ్చేది; ఐ= అయి; ఉండున్‌= ఉంటుంది. 

తాత్సర్యం: యుగాలశక్తినిబట్టి, మనిషి సామర్థ్యంలోని విశేషాన్నిబట్టీ ఉపవాస[వ్రతం చాలా ఎక్కువకాలం చేసేది 
అయినా ప్రమాదం చేయక అత్యధికఫలాన్ని ఇచ్చేదై ఉంటుంది. 


విశేషం: యుగాలకు సంబంధించిన కాలప్రమాణము, శక్తి ప్రమాణమూ, ఆయుఃప్రమాణమూ వేర్వేరుగా ఉంటాయి. ధర్మరాజాదులు 
125 సంవత్సరములు టబ్రదికినట్టుగా భారతంలో ప్రమాణాలు ఉన్నాయి. అది ద్వాపరయుగం. 


తే. మాతకును వేదమునకు ధర్మంబునకును | బరములగు గురుశాస్త్ర లాభములు లేవు; 
తపము లే దుపవాసవ్రతంబుకంటె । నధిక మైనది యండ్రు మహాత్ము లనఘ! 153 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; మహాత్ములు= దొడ్డబుద్దికలవారు; మాతకును= తల్లికీ; వేదమునకున్‌= (శ్రుతికీ; 
ధర్మంబునకును= ధర్మానికీ; పరములు= మించినవి; అగు= అయిన; గురు శాస్త్ర లాభములు= గురువు, శాస్త్రము, లాభము 
అనేవి; లేవు; ఉపవాసవ్రతంబు కంటెన్‌= ఉపవాసం అనే నియమం పాటించటం కంటె; అధికము= గొప్పది; ఐనది= 
అయినట్టిది; తపము= తపస్సు; లేదు; అం(డ్రు= అంటారు. 

తాత్సర్యం: పుణ్యాత్మా! మహాత్ములు తల్లిని మించిన గురువూ, వేదాన్ని మించిన శాస్త్రమూ, ధర్మాన్ని మించిన 
లాభమూ అట్లాగే ఉపవాస(వ్రతాన్ని మించిన తపస్సూ లేదని చెప్పుతారు. 


విశేషం: తల్లి మున్నగు వారి వరుసలో చెప్పటం వలన ఉపవాసవ్రతం తల్లినీ, వేదాన్నీ, ధర్మాన్నీ గౌరవించిన స్థాయిలో గౌరవించ 
౧ ౧? థి 
దగినదనే అర్థం స్ఫురిస్తుంది. తుల్యయోగితాలంకారాన్ని భావించాలి. 


తే. పావనంబులలో నెల్ల బ్రాహ్మణుండు । పరమపావన మను శ్రుతి పారవేంద్ర! 

యట్లు గావున భూదేవతార్దనంబు । భక్తి సంభృతముగ నడపంగ వలయు. 154 
ప్రతిపదార్థం: పౌరవ+ఇం(ద్ర!= పురువంశమువారిలో గొప్పవాడా!; పావనములలోన్‌= పవిత్రమైన వాటిలో; ఎల్లన్‌= అన్నింటికంటె; 
(బ్రాహ్మణుండు= (బ్రహ్మజ్ఞానం చక్కగా కల వ్యక్తి పరమపావనము= మిక్కిలి పవిత్రమైన విషయము; అని; శ్రుతి= వేదం; 
అనున్‌= చెప్పుతుంది; అట్టు= ఆ విధం; కావునన్‌= కావటంచేత; భూదేవతా+అర్బనంబు= (బ్రహ్మజ్ఞానసంపద కలవాడిని 
పూజించటం; భక్తి సంభృతముగన్‌= భక్తితో నిండిన తీరులో; నడపంగన్‌ వలయున్‌= చేయాలి. 
తాత్సర్యం: రాజా! పవిత్రములైన అన్నింటిలో బ్రాహ్మణుడు పరమపవి(త్రం అని వేదం చెప్పుతున్నది. కనుక అట్టి 
(బ్రాహ్మణుడిని మన్నించటం నిండైన భక్తిభావంతో చేయాలి. 


విశేషం: ఇట్టి పట్టులలో కేవల జన్మభావంచేతనే కలుగుతుందని అనుకోరాదు. బ్రాహ్మణ, విప్ర, శ్రోత్రియ మున్నగు 
శబ్బాలకుండే విశిష్టార్డాన్ని భావించి ఆ లక్షణాలున్న వ్యక్తినే (గహించాలి. 


వ. అప్రసక్తం బైనను నీయర్హంబు వినవలయు నట్టిది గావునం జెప్పితి' నని పలికి వెండియు. 155 


Nw వాలి లా యల 

ప్రతిపదార్థం: అ(ప్రసక్తంబు= (ప్రసంగానికి సంబంధించినదికానిది; ఐనను= అయినప్పటికి; ఈ+అర్హంబు= ఈ విషయం; 
వినవలయు+అట్టి+ఇది= వినవలసింది; కావునన్‌= కనుక; చెప్పితిన్‌= నీకు చెప్పాను; అని; పలికి= చెప్పి; వెండియున్‌= ఇంకా. 
తాత్పర్యం: ఇది సందర్భానికి తగినమాట కాదు అయినా వినదగినది కనుక నీకు తెలిపాను అని ఇంకా ఇట్టా 
అన్నాడు. 
విశేషం: ఇది వక్త జాగరూకతను పట్టి ఇచ్చే వైఖరి. ఇక్కడ సందర్భం ఉపవాస్యవ్రత విషయం. కనుక ఇది అప్రస్తుతప్రసంగం. 
అయినా వెనుకటి పద్యంలో తల్లి, వేదం, ధర్మం, ఉపవాసం - అనే వాటిని మహావిషయాలుగా చెప్పిన కారణంగా ఆ వరుసలో 
పరమపవి(తుడు (బ్రాహ్మణుడు అని చెప్పవలసి వచ్చింది. 
చ. “అనశననిష్ట(జేసి సుర లాదిమునుల్‌ మహితానుభావులై 

రనఘ! సహస్రవర్ష సమనంతర కల్పితమైన యేకభు 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 523 


క్రనియమతంత్రమున్‌ నడపి గాధితనూజుండు బ్రాహ్మణత్వముం 
గనియె మహోపవాసములఈ. గాని ఫలంబులు లేవు భూవరా! 156 


ప్రతిపదార్థం: అనఘ!= ఉత్తముడా!; సురలు= దేవతలు; ఆదిమునులు= ఆదికాలపు మహర్షులు; అనశననిష్టన్‌చేసి= 
ఆహారం తీసికొనకపోవటం (ఉపవాసం) అనే నిష్టతో; మహిత+అనుభావులు= మిక్కిలి గొప్ప ప్రభావం కలవారు; ఐరి= 
అయ్యారు; గాధి తనూజుండు= గాధి కొడుకైన విశ్వామిత్రుడు; సహస్ర వర్ష సమనంతర కల్పితము= వేయి ఏండ్లు అడ్డు 
a= a ౧M [em 
లేనిదిగా చేసికొనబడినది; ఐన ఏక భుక్త నియమ తం(త్రమున్‌= అయిన ఒక పూట భోజనం అనే నియమంతో కూడిన 
విధానాన్ని; నడపి= సాగించి; (బ్రాహ్మణత్వమున్‌= (బ్రాహ్మణుడు కావటాన్ని; కనియెన్‌= పొందాడు; భూవర!= రాజా!; 
మహా+ఉపవాసములన్‌= గొప్ప ఉపవాసాలతో; కాని ఫలంబులు= సిద్దింపని ప్రయోజనాలు; లేవు= లేవు. 


తాత్సర్యం: పుణ్యాత్మా! దేవతలు, ఆదిమునులు, ఉపవాసనియమంచేతనే గొప్ప ప్రభావం కలవా రయ్యారు. 
విశ్వామిత్రుడు వేయి ఏండ్లు ఒక్కరోజు కూడా విఘాతం లేకుండా ఒక పూట భోజనం అనే నియమవిధిని 


నిర్వహించి బ్రాహ్మణత్వాన్ని పొందగలిగాడు. కనుక, రాజా! గొప్ప నిష్టతో కూడిన ఉపవాసాలవలన పొందరాని 
ప్రయోజనాలు లేవు. 


విశేషం: సాధారణంగా మానవుడు ధర్మసూ(త్రాలకు దృష్టాంతాలను దర్శింపగోరుతాడు. ఆ మనస్తత్వాన్ని గుర్తించిన వ్యాసభగవానులు 
ఉపవాసనిష్టకు విశ్వామిత్రుడి దృష్టాంతాన్ని అనుసంధించారు. 
క. కావున నుపవాసవ్రత । సేవనము శరీరమునకు. జిత్తంబునకుం 

బావన మైహిక మహిమయు । దేవనిలయ సుఖము నివ్విధిన్‌ సమకూరున్‌. 157 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; ఉపవాస ప్రత సేవనము= ఉపవాసం అనే (వ్రతాన్ని సేవించటం; శరీరమునకున్‌= దేహానికీ; 
చిత్తమునకున్‌=మనస్సుకూ; పావనము= పవిత్రతను కలిగించేది; ఈశ+విధిన్‌= ఈ పనివలన; ఐహిక మహిమయున్‌= ఈ లోకపు 
గొప్పతనమూ; దేవ నిలయ సుఖమున్‌= దేవలోకపు సుఖమున్నూ; సమకూరున్‌= సిద్ధిస్తుంది. 
తాత్సర్యం: కనుక ఉపవాస(వ్రతాన్ని ఆచరించటం శరీరానికీ, మనస్సుకూ పవిత్రతను చేకూరుస్తుంది. దీనివలన 
ఈ లోకంలో గొప్పతనమూ, దేవలోకపు సుఖమూ అబ్బుతాయి. 


విశేషం: ఇది శాస్త్రీయంగా నిరూపణ పొందిన విషయం. ఈనాడు యోగ అభ్యాసం చేసి ఆరోగ్య పరిరక్షణ చేసికొనగోరే వారంతా 
వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటున్నారు. దానివలన శరీరం తేలిక కావటం, హృదయంలో మంచి భావాలు కలగటం అనుభవంలో 
ఉన్నట్టు వ్యక్తం చేస్తున్నారు. మంచి భావాలు కలగటమే సౌమనస్యం - దేవత్వం. 
క. పరమగు నీవ్రతమున కం । గిరసు(డు దర్శకుండు దత్సుగీత విధమునన్‌ 

నరు లెవ్వరు దర్శకులగు । దురు వారిం బొరయ వేమి దుఃఖములు నృపా! 158 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; పరము= మిక్కిలి గొప్పది; అగు+ఈ |వ్రతమునకున్‌= అయిన ఈ ఉపవాస వ్రతానికి; 
అంగిరసుండు= అంగిరసుడనే మహాముని; దర్శకుండు= (ద్రష్ట (మొదట భావించి లోకానికి తెలియజెప్పినవాడు); తద్‌+సుగీత 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధమునన్‌= అతడు చక్కగా తెలియజెప్పిన తీరున; నరులు= మానవులు; ఎవ్వరు= ఎవ్వరైతే; దర్శకులు= (ప్రవర్తకులు; 
అగుదురు= అవుతారో; ఏమి దుఃఖములు=ఎటువంటి దుఃఖాలు; వారిన్‌= వారిని; పొరయవు= అంటవు. 


తాత్సర్యం: రాజా! మిక్కిలి (శ్రేష్టమైన ఈ ఉపవాసవ్రతానికి అంగిరసుడు ద్రష్ట. అతడు చక్కగా వివరించిన తీరున 
దీనిని (ప్రవర్తింపజేసే వారిని ఏ దుఃఖాలూ అంటవు. 


విశేషం: దర్శకుడు - బుషి అని భావించాలి. 'బుషిశ్చ కిల దర్శనాతో - ఒక మహా విషయాన్ని కనిపెట్టి ప్రచారంలోనికి 
తెచ్చే వ్యక్తిని దర్శకుడు, (ద్రష్ట, బుషి అంటారు. 


క. ఈ తంత్రంబు పఠించిన । బ్రీతి వినినం బాయు బహుదురితములు దిర్య 
గ్టాతుల భాష లెలింగెడు । నాతెలి వగు నపరభవమునందు నరులకున్‌. 159 


ప్రతిపదార్థం: ఈ తం(త్రము= ఈ కార్యవిధానము; పఠించినన్‌= చదివినా; ప్రీతిన్‌= ప్రీతితో; వినినన్‌= విన్నా; బహుదురితములు= 
పెక్కు పాపములు; పాయున్‌= పోతాయి; నరులకున్‌= మానవులకు; అపరభవమునందున్‌= మరుజన్మలో; తిర్యక్‌+ జాతుల 
భాషలు= పశువుల, పక్షుల జాతులభాషలు; ఎటీంగెడు+ఆ తెలివి= తెలిసికొనే జ్ఞానం; అగున్‌= కలుగుతుంది. 


తాత్సర్యం: ఈ కార్యవిధానం చదివినా విన్నా అన్ని పాపాలు నశిస్తాయి. మానవులకు మరుజన్మలో పశువుల, పక్షుల 
భాషలు తెలిసికొనే తెలివి అబ్బుతుంది. 


విశేషం: దీనిని ఫలశ్రుతి అంటారు. ఇది ప్రాచీన పురాణాదులలో ఒక్కొక్క ఘట్టం ముగిసిన తరువాత సాధారణంగా 
అనుసంధిస్తూ ఉంటారు. దీనివలన పాఠకుడిలో తెలిసికొనాలనే కుతూహలం పెరుగుతుంది. ఆచరణకు దోహదం కలుగుతుంది. 
పశుపక్ష్యాదుల భాషలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భవిష్యత్తు, నష్టవస్తుప్రశ్న మొదలైనవాటికి శకునాలను చూడటం 
అనాదిగా అన్ని దేశాలలోనూ ఉన్నది. 


వ. అనిన విని ధర్మజుండు సర్వధర్మజ్ఞానమాననీయునితో 'యజ్ఞకర్త యగుట మేలని మీరు పెక్కెడలం జెప్పితిరి; 
యజ్ఞంబు ధనధాన్యవిభవ సహాయసంపన్నులకుం దక్కం దక్కటివారలకుం జేయ శక్యంబు గామి దెల్లం బెల్లవారికి 
ననుష్టెంపనయ్యెడు నట్టి పుణ్యకర్మం బెయ్యది యుపదేశింపవే యనుటయు నమ్మహీపతికి నమ్మహితాత్ముం 
డిట్లనియె. 160 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ధర్మజుండు= ధర్ముడి కొడుకు యుధిష్టిరుడు; సర్వ ధర్మ జ్ఞాన 
మాననీయునితోన్‌= అన్ని ధర్మాల తెలివిచేత గౌరవం పొందదగిన భీష్ముడితో; యజ్ఞకర్త= యజ్ఞాలు చేసేవాడు; అగుట= కావటం; 
మేలు= మంచిది; అని; మీరు= తమరు; పెక్కు+ఎడలన్‌= చాలా తావులలో; చెప్పితిరి= చెప్పి ఉన్నారు; యజ్ఞంబు= యజ్ఞం 
అనేది; ధన ధాన్య విభవ సహాయ సంపన్నులకున్‌= ధనము, ధాన్యము, వస్తువులు పుష్కలంగా ఉండటం, తోడుపడేవారు 
అనే సంపదలు కలవారికి; తక్కన్‌= కాక; తక్కటివారలకున్‌= మిగిలినవారికి; చేయన్‌= ఆచరించటం; శక్యంబు+కామి= 
సాధ్యం కాకపోవటం; తెల్లంబు= స్పష్టము; ఎల్లవారికిన్‌= అందరికీ; అనుష్టింపన్‌+అయ్యెడు+అట్టి పుణ్యకర్మంబు= ఆచరించదగిన 
పుణ్యకార్యం; ఏ+అది= ఏదో; (దానిని); ఉపదేశింపవే= తెలుపుమా; అనుటయున్‌= అన్నంతనే; ఆ+మహీపతికిన్‌= ఆ 
రాజునకు; ఆశ+మహిత+ఆత్ముండు= దొడ్డబుద్దిగల ఆ భీష్ముడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 525 


తాత్పర్యం: అని చెప్పగా విని ధర్మరాజు 'సర్వధర్మాల జ్ఞానంతో మన్నించ దగినవాడైన భీష్ముడితో ఇట్టా అన్నాడు. 
యజ్ఞకర్త కావటం ఉత్తమం అని మీరు పెక్కుచోట్ల చెప్పారు. యజ్ఞం ధనము, ధాన్యమూ, ఐశ్వర్యమూ, సహాయులు 
అత్యధికంగా ఉన్నవారికి తప్ప తక్కినవారికి చేయటం సాధ్యం కాదనే విషయం అందరకూ తెలిసినదే. మరి 
అందరూ చేయదగిన పుణ్యకర్మం ఏదో నాకు బోధింపరూ!' అనగా ఆ రాజునకు ఆ మహాత్ము డిట్లా చెప్పాడు. 


విశేషం: దీనివలన ధర్మరాజు హృదయాన్నత్యం తెలియవస్తున్నది. సర్వమానవ ఉద్దరణతాత్సర్యం అతడికి కలదని 
తెలియవస్తున్నది. ఇది ఒక విధంగా భారతకర్త హృదయతాత్సర్యం. ఆ పుణ్యకార్యం యజ్ఞం ఇచ్చే ఉత్కృష్టఫలం వంటి ఫలాన్ని 
ఇవ్వాలని కూడా సందర్భాన్ని బట్టి అడిగేవాడి తాత్సర్యం. 
క, “నరవర! యర్థంబులునుం । బరివారము లేకయును శుభస్థితి జేయన్‌ 

దొరకొని యుండుట గని యం । గిరసుం డుపవాసముం బ్రకీర్తించె. దగన్‌. 161 
ప్రతిపదార్థం: నరవర!=రాజా!; అర్థంబులునున్‌= ధనాలు, వస్తువులూ; పరివారము= సేవకుల సముదాయము; లేకయును= 


లేకున్నా; శుభస్టితిన్‌= శుభమైన స్థితిలో; చేయన్‌= ఆచరించటానికి; దొరకొని+ఉండుట= అనువై ఉండటం; కని= భావించి; 
అంగిరసుండు= అంగిరసుడనే మహాముని; ఉపవాసమున్‌= ఉపవాసాన్ని; తగన్‌= చక్కగా; ప్రకీర్తించెన్‌= బాగా కొనియాడాడు. 


తాత్సర్యం: “రాజా! అర్థబలమూ, అంగబలమూ లేకున్నా ఏ లోపమూ లేకుండా చేయటానికి కుదురుతుందని 
గమనించి, అంగిరసుడు ఉపవాసాన్ని మిక్కిలిగా కొనియాడాడు. 


విశేషం: ఉపవాసం అతి సులభంగా చేయదగినదీ, యజ్ఞఫలంవంటి ఫలాన్నిచ్చేదీ అని ఫలితార్థం. 


క. ఉపవాసాయాసంబును । నృపముఖ్యా! దుస్సహముగ నీవు దలంచి య 

జ్ఞపరత్వము దుర్హట మను । నెపమిడి యి ట్లడిగి తని మనీషం గంటిన్‌. 162 
ప్రతిపదార్థం: నృపముఖ్యా!= రాజోత్తమా!; ఉపవాస+ఆయాసంబును= పస్తు ఉండటంలోని (శ్రమను; దుస్సహముగన్‌= 
ఓర్వశక్యం కాని దానినిగా; నీవు; తలంచి= భావించి; యజ్ఞపరత్వము = యజ్ఞాలపై (శ్రద్ద కలిగి ఉండటం; దుర్‌ ఘటము= 
కూర్చరానిది; అను నెపము= అను మిషను; ఇడి= పెట్టి; ఇట్టు= ఈ విధంగా; అడిగితి(వి)= అడిగినావు; అని; మనీషన్‌= 
భావనాబలంతో; కంటిన్‌= గుర్తించాను. 
తాత్సర్యం: పస్తు ఉండటంలోని (శ్రమ సహింపరానిది కదా! అని - యజ్ఞం చేయటం ఎంతో కష్టంతో సాధ్యమయ్యే 
పని అనే నెపం పెట్టి ఇట్లా అడిగావని నేను భావనతో తెలిసికొన్నాను. 


విశేషం: (ప్రశ్నించేవారి హృదయగతం తెలిసికొనటం వక్త యొక్క మహాగుణం. అట్టివారినే ఇంగితజ్ఞుడు అంటారు. భీష్ముడు 
పరమవివేకం కలవాడు కనుక ధర్మరాజు ఇంగితాన్ని పట్టుకొనటమే కాదు బట్టబయలు కూడా చేశాడు. 


వ. అనశనవ్రతంబు లందును జులుకని తెటిం గెలింగించెద. 


mh 


63 


ప్రతిపదార్థం: అనశన= ఆహారం మానటం; వ్రతంబులందును= వ్రతాలలో కూడా; చులుకని= తేలిక; తెణంగు= పద్దతి; 
ఎటీంగించెదన్‌= తెలుపుతాను. 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఉపవాసవ్రతంలో కూడా తేలిక పద్దతిని తెలుపుతాను. 
విశేషం: ఇది శ్రీవ్యాసుల అపారకరుణకు మచ్చు తునక. 


చ. పగలును రేయు. గుడ్డి జలపానము లోనుగ( గుడ్డునప్టు తు 
ష్టిగ నొనరించి మర్వు( డొకటిన్‌ నడుమన్‌ మణి యెప్టు నంటకే 
మిగతిని బాపముం బొరయమిం దలకొల్పుచు హోమకార్యముం 
దగుమెయి( జేయుచున్న విను తంగెటిజున్నగు నూర్జ్వలోకముల్‌. 164 


ప్రతిపదార్థం: మర్వుండు= మానవుడు; పగలును= పగటి భాగంలోను; రేయిన్‌=రాత్రియందు; కుడ్భ్చి= భుజించి; జలపానము 
లోనుగన్‌= నీరు (త్రావుట మొదలుగ; కుడ్చు+అప్టు= తినే సమయంలో; తుష్టిగన్‌= తృప్తిగ; ఒనరించి= చేసి; నడుమన్‌= ఆ 
రెండు భోజనాలకు మధ్య; ఒకటిన్‌= ఏ ఒక్కదానినీ; మణీ= ఇక; ఎవ్లున్‌= ఎప్పుడూ; అంటక= ముట్టక; ఏమి గతినిన్‌= ఏ 
విధంగానూ; పాపమున్‌= పాపమును; పొరయమిన్‌= పొందకపోవటాన్ని; తలకొల్పుచున్‌= చేస్తూ; హోమకార్యమున్‌= అగ్నిహోత్రపు 
అర్చనను; తగు మెయిన్‌= తగు విధంగా; చేయుచున్‌= చేస్తూ; ఉన్నన్‌= ఉంటే; విను= ఆలకించుము; ఊర్షలోకముల్‌= 
పై లోకాలు; తంగెటి జున్ను= తంగెటి జున్నువంటివి; అగున్‌= అవుతాయి. 


తాత్పర్యం: పగలు ఒకమారు, రాత్రి ఒకమారు నీటితోపాటు తృప్తిగా భుజిస్తూ మధ్యలో మరి ఏమీ ముట్టుకొనకుండా 
ఏ విధమైన పాపం అంటకుండా చూచుకొంటూ హోమకార్యం తగిన విధంగా చేస్తూ ఉంటే పుణ్యలోకాలు 
తంగెటిజున్నువలె అందుతాయి. 


విశేషం: తంగేటి చెట్టుమీది తేనె పెర ఎంత తేలికగా అందుబాటులో ఉంటుందో అంత సులభంగా పుణ్యలోకాలు 
అందుతాయని తాత్పర్యం. దినానికి నియతసమయాలలో రెండు భోజనాలు చేయటం, మధ్య నీటితో సహా ఏమీ ముట్టకపోవటం, 
పాపపు పనులు చేయకపోవటం, అగ్నిహోత్రాన్ని అర్భించటం - అనే (ప్రవర్తన కూడా ఉపవాసం వంటిదే అవుతుందని భావం. 


వ. ఇది మేలితెటంగు గొందటు దుష్కరంబుగాం దలంతు రట్టివారలు దమయోపినభంగుల నంగిరసుం 
డుపదేశించిన యుపవాస వ్రతవిశేషంబు లనుష్టించు వా రని చెప్పిన నప్పారవోత్తముం డయ్యుత్తమ బోధనిధికి 
నమస్కరించి యధ్యాత్మక విద్యాబోధక ప్రకారంబులగు వాక్యసంచయంబులు పెక్కెడలం గృష్టద్వైపాయనాది 
మునీంద్రులును గృష్టుండును నాకర్ణింప నుపన్యసించితిరి కృష్ణశ్రోతృత్వంబు మహార్హతమంబు గృష్టుని యున్న 
రూ పెటుంగుటయు నత్యంతసంభావనీయంబు. 165 

ప్రతిపదార్థం: ఇది= ఇప్పుడు చెప్పినది; మేలితెఖంగు= ఉత్తమపద్దతి; కొందజు=కొందరు; దుష్కరంబుగాన్‌= చేయశక్యంబు 

కానిదిగా; తలంతురు= అనుకొంటారు; అట్టివారలు= ఆ విధమైన మనుష్యులు; తమ ఓపిన భంగులన్‌= తమకు చేతనైన 
పద్దతులతో; అంగిరసుండు= అంగిరసుడనే ముని; ఉపదేశించిన ఉపవాస (వ్రత విశేషంబులు= ఉపవాసం అనే (వ్రతంలోని 
ఇతర పద్దతులను; అనుష్టించువారు= ఆచరించవలసిన వారు; అని; చెప్పినన్‌= చెప్పగా; ఆ+పౌరవ+ఉత్తముండు= పురువంశంలో 
ఢ్రేష్ణుడైన ధర్మరాజు; ఆ+ఉత్తమబోధ నిధికిన్‌= మిక్కిలి మేలైన జ్ఞానపురాశి అయిన భీష్ముడికి; నమస్కరించి= ప్రణామం 
చేసి; అధ్యాత్మక విద్యా బోధక ్రకారంబులు= తత్త్యసంబంధమైన విద్యను తెలియపరచే విధానాలు కలవి; అగు వాక్య 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 527 


సంచయంబులు= అయిన మాటల సముదాయాలను; పెక్కు+ఎడలన్‌= పలుతావులలో; కృష్ణ ద్వైపాయన+ఆది ముని+ 
ఇంద్రులును= శ్రీ వేదవ్యాసుడు మొదలగు మునిశ్రేష్టులూ; కృష్ణుండును= వాసుదేవుడునూ; ఆకర్లింపన్‌= వింటూ ఉండగా; 
ఉపన్యసించితిరి= వివరించి చెప్పారు; కృష్ణశోతృత్వంబు= కృష్ణుడు వినేవాడు కావటం; మహా+అర్హతమంబు= మిక్కిలి 
యోగ్యమైన విషయం; కృష్ణుని ఉన్నరూపు= శ్రీకృష్ణుడి యథార్థతత్త్యం; ఎజుంగుటయున్‌= తెలిసికొనటం కూడా; అత్యంత 
సంభావనీయంబు= మిక్కిలి చక్కగా భావించదగింది. 

తాత్సర్యం: ఇది ఉత్తమపద్దతి. కొందరు దీనిని కూడా కష్టమైనదిగా భావిస్తారు. అట్టివారు తమ శక్తి ననుసరించి 
అంగిరసుడు చెప్పిన ఉపవాసప్రత పద్దతులను ఆచరించాలి అని చెప్పగా ఆ ధర్మరాజు ఉత్తమజ్ఞానఖని అయిన 
భీష్ముడికి నమస్కరించి 'తత్త్యవిద్యను చక్కగా తెలిపే వాక్యాలను పెక్కుతావులలో వేదవ్యాసుడు మొదలైన 
మహామునులు, శ్రీకృష్ణుడు వింటూ ఉండగా వివరించారు. శ్రీకృష్ణుడు శ్రోత కావటం మిక్కిలి యోగ్యమైన 
విషయం. కృష్ణుడి నిజతత్త్యం తెలిసికొనటం కూడా మిక్కిలి భావించదగిన విషయం. 


ఆ. ఎవ్వం డెబుంగంబడిన నెటుం/గంగం బాలివి | యైన యెల్ల యవియు నవగతంబు 

లగుట యీ పరాశరాత్మజు( డాశ్రిత । కోటి కర్థి( గృష్ణు గుతిచి చెప్పె. 166 
ప్రతిపదార్థం: ఈ పరాశర+ఆత్మజుండు= పరాశరుడికి కుమారుడైన వేదవ్యాసుడు; ఎవ్వండు= ఎవరైతే; ఎయు6గంబడినన్‌= 
తెలియబడితే; ఎణు(గంగన్‌= తెలియటానికి; పాలివి= లక్ష్యమైనవి; ఐన ఎల్ల+అవియున్‌= అయినవన్నీ; అవగతంబులు= 
తెలియబడినవి; అగుట= కావటం; ఆ(శ్రితకోటికిన్‌= తనను ఆ(శ్రయించినవారి సమూహాలకు; అర్థిన్‌= కోరికతో; కృష్ణున్‌+గుటిచి= 
కృష్ణుడి గూర్చి; చెప్పెన్‌= బోధించాడు. 
తాత్సర్యం: ఈ వేదవ్యాసుడు 'ఎవరిని తెలిసికొంటే సృష్టిలోని తెలియదగిన విషయాలన్నీ తెలుస్తాయో అట్టివాడు 
శ్రీకృష్ణుడు అని ఆశ్రయించిన వారి కందరికీ తెలియచెప్పాడు. 

(ac) 


విశేషం: 'ఏకవిజ్ఞానేన సర్వవిజ్ఞానమ్‌' అని ఉపనిషత్తు. ఒకదాని ఎజుకచేత అన్నింటి జ్ఞానం కలుగుతుంది. ఆ ఒకటి పరమాత్మ 
తత్త్యం. అది కృష్ణరూపంలో ఉన్నదని వ్యాసతాత్సర్యం. 
క. కావున నధ్యాత్మక వా । క్యావలికిం జేరుగడ మహామహిమపదం 

బై విలసిల్లెడు( గృష్టుండ । యే వినగా వలతు నమ్మహితవాక్యంబుల్‌.” 167 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; కృష్ణుడు+అ= కృష్ణుడే; అధ్యాత్మక వాక్య ఆవలికిన్‌= తత్త్యం తెలిపే వాక్యాల పంక్తులకు; 
చేరుగడ= చివరిలక్ష్యమూ; మహామహిమపదంబు= గొప్ప ప్రభావంతో కూడిన స్థానమూ; ఐ= అయి; విలసిల్లెడున్‌= ప్రకాశిస్తున్నాడు; 
ఆ+మహిత వాక్యంబుల్‌= అట్టి పూజ్యతగల వాక్యాలను; ఏన్‌= నేను; వినంగాన్‌ వలతున్‌= వినగోరుతున్నాను. 
తాత్సర్యం: కాబట్టి కృష్ణుడే జ్ఞానం బోధించే వాక్యాలకు చివరి లక్ష్యం. అతడే గొప్ప మహిమకు స్థానం అయి 
విరాజిల్లుతున్నాడు. అట్టి తత్త్యజ్ఞాన వాక్యాలను నేను వినగోరుతున్నాను. 

a] యు ల 


విశేషం: ఆత్మ అంటే శరీరం - అధ్యాత్మ అంటే శరీరంలో ఉన్న తత్తం. అతడినే దేహి” అంటారు. పరమాత్మ - దానికి 
సంబంధించినది అధ్యాత్మకం. 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి యింకను నధ్యాత్మవిద్యావివరణంబు లగు వాక్యంబు లనుగ్రహింపవలయు నని సంప్రార్థనంబు 
సేసిన నప్పార్థివాగ్రగణ్యుతో నక్కురువరేణ్యుండు హరసనత్ముమార సంవాదంబు సెప్పెద నది యధ్యాత్మ 
విద్యోపకార ప్రకారంబు లైన యుపన్యాసంబుల నొప్పియుండు విను మని యిట్లనియె. 168 


ప్రతిపదార్థం: అని; పలికి= మాట్లాడి; ఇంకనున్‌= ఇంకా; అధ్యాత్మవిద్యా వివరణంబులు= పరమార్థవిద్యను స్పష్టం చేసేవి; 
అగు వాక్యంబులు= అయిన వచనాలను; అను[గ్రహింపవలయును= నాకు దయతో బోధించాలి; అని; సంప్రార్థనంబు+చేసినన్‌= 
వినయంతో అడుగగా; ఆ+పార్టివ+అగ్రగణ్యుతోన్‌= రాజక్రేష్ణుడగు ఆ ధర్మజుడితో; ఆ+కురువరేణ్యుండు= కురువంశంలో 
ఉత్తముడైన ఆ భీష్ముడు; హరసనత్కుమార సంవాదంబు= శివుడికి; సనత్కుమారుడికి అయిన సంభాషణాన్ని; చెప్పెదన్‌= 
చెప్పుతాను; అది= ఆ ఘట్టం; అధ్యాత్మ విద్యా+ఉపకార (ప్రకారంబులు= పరమార్ధాన్ని తెలిపేవిద్యకు పనికివచ్చే తీరులుగలవి; 
ఐన ఉపన్యాసంబులన్‌= అయిన ప్రసంగాలతో; ఒప్పి= అలరారి; ఉండున్‌= ఉంటుంది; వినుము= ఆలకించుము; అని; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని ఇంకా పరమార్ధాన్ని వివరించే వాక్యాలను నాకు దయచేయుము - అని చక్కగా ప్రార్థిస్తే ఆ 
రాజుతో ఆ భీష్ముడు హరసనత్కుమార సంవాదం అనే విషయం వివరిస్తాను. అది పరమార్థవిద్యకు ఉపకరించే 
తీరులు గల ప్రసంగాలతో అలరారి ఉంటుంది. వినుము.” అని ఇట్లా చెప్పాడు. 


విశేషం: భీష్ముడు పరమార్ధాన్ని గురించి తనకు తోచిన దానిని చెప్పటానికి పూనుకొనలేదు. హరసనత్కుమార సంవాదం 
చెప్పుతానన్నాడు. అంటే మహావిషయాలు పరమ(ప్రామాణికుల వాక్యాలుగా ఉంటే తప్ప గ్రాహ్యాలు కావని తాత్పర్యం. దీనినే 
శబ్ద ప్రమాణం అంటారు. 


హరసనత్కుమారసంవాద ప్రకారము (సం.13-165-5 (కుంభ)) 


చ. హరుండు సనత్ముమారుకడ కర్ణిమెయిం జనుదేర నమ్మునీ 
శ్వరు( డుచితాసనాదు లుపచారవిధిజ్ఞత( దా నొనర్షి యా 
దరభరితాత్ముందై 'యభిమతం బగు కార్య మనుగ్రహింపు త 
త్పరమతి నిర్వహింతుం దగ దాని ద్రిలోచన! మృత్యుమోచనా! 169 


ప్రతిపదార్థం: హరుండు= శివుడు; సనత్కుమారు కడకున్‌= సనత్కుమారుడనే ముని దగ్గరకు; అర్థిమెయిన్‌= కోరికతో; 
చనుదేరన్‌= రాగా; ఆ+ముని+ఈశ్వరుండు= ఆ మునిశ్రేష్టుడు; ఉపచార విధిజ్ఞతన్‌= సేవలవిధానం చక్కగా తెలిసిన 
భావంతో; ఉచిత+ఆసన+ ఆదులు= తగిన ఆసనం మొదలైన వాటిని; తాన్‌= తాను; ఒనర్భి= చేసి; ఆదరభరిత+ఆత్ము( 
డు+ఐ= ఆదరంతో నిండిన హృదయం కలవాడై; (త్రిలోచన!= ముక్కంటీ!; మృత్యు మోచనా!= మృత్యువునుండి విడిపింప 
జేయువాడా!; అభిమతంబు= ఇష్టము; అగు కార్యము= అయినపని; అను[గ్రహింపుము= దయతో చెప్పుము; తత్సరమతిన్‌= 
అదే పరమలక్ష్యం అన్న బుద్దితో; తగన్‌= తగినవిధంగా; దానిన్‌= దానిని; నిర్వహింతున్‌= చేస్తాను. 


తాత్సర్యం: శివుడు సనత్కుమారుడి దగ్గరకు రాగా ఆ మహర్షి అతిథిమర్యాదలు చక్కగా తెలిసినవాడు కనుక 
తగు విధమైన ఆసనాదులను కూర్చి ఆదరంతో నిండిన బుద్దితో 'త్రిలోచనా! మృత్యుమోచనా! నీకేది ఇష్టమో దానిని 
దయతో చెప్పుము. దానియందు పరమ(శ్రద్దగల బుద్దితో చక్కగా చేస్తాను” అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 529 


విశేషం: హరుడు త్రిలోచనుడు - సూర్యచంద్రాగ్ని రూపనేత్రాలు కలవాడు. అంటే సర్వకాలాలలో సర్వవిషయకదర్శనజ్ఞానం 
కలవాడు. మృత్యుమోచనుడు - మృత్యువంటే అధ్యాత్మపరిభాషలో అజ్ఞానం. దానిని విడిపించేవాడు. అంటే అన్నింటిని 
దర్శిస్తూ అన్నింటి జ్ఞానం సమ(గ్రంగా కలిగినవాడని భావం. సనత్కుమారుడు తత్పజ్ఞాని కనుక అర్జాలు స్ఫురించే విధంగా 
సంబోధించాడు. 


తే. అనిన 'నీతోడ గోష్టికి నర్దిపుట్టి; యరుగుదెంచితి. దమ్ముండ!' యని ప్రమోద 
మెసంగం బల్కి యప్పరమేశు డిట్టు లనియె | నఖిలలోకార్షితుం డగు నతనితోడ. 170 


ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; ఆ+పరమ+-ఈశుండు= ఆ మహేశ్వరుడు; తమ్ముండ!= ఓయి తమ్ముడా!; నీతోడన్‌= నీతో; 
గోస్టికిన్‌= మంచిమాటలు మాట్లాడుకొనటానికి; అర్ధి= కోరిక; పుట్టి= కలిగి; అరుగుదెంచితిన్‌= వచ్చాను; అని; ప్రమోదము= 
పరమానందం; ఎసంగన్‌= అతిశయించే విధంగా; పల్కి= పలికి; అఖిలలోక+అర్చితుండు= సమస్తలోకాల మన్ననగొన్నవాడు; 
అగు+అతనితోడన్‌= అయిన ఆ సనత్కుమారుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని ముని పలికితే పరమేశ్వరుడు తమ్ముడా! నీతో ప్రసంగం చేయాలనే కోరిక పుట్టి వచ్చాను” అని 
పరమానందం అతిశయించే విధంగా పలికి, సర్వలోకాలు పూజించే ఆ సనత్కుమారుడితో ఇట్లా అన్నాడు. 


విశేషం: తమ్ముడ!- మహేశ్వరుడికి రుద్రుడనే పేరు ఉన్నది. ఆ దశలో అతడు (బ్రహ్మ సృష్టించిన బాలుడు. సనకుడు, 
సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే పలువురు (బ్రహ్మమానసపుత్రులు - కనుక సోదరసంబం ధం. 
అఖిలలోకార్చితుడు - తనకు తమ్ముడైనా జ్ఞానవిశేషాన్ని బట్టి సర్వలోకాలూ అర్బించే మహిమ కలవాడు కనుక సర్వజ్ఞుడైన 
పరమేశ్వరుడు కూడా స్వయంగా వచ్చాడని హేతుదర్శనం. 


క. 'ధ్యానమున దర్శనీయం । బైనది యే వస్తు? వెన్ని యనఘచరిత! స 

మ్మానితతత్త్వంబులు? సం । ఖ్యానము యోగంబు నెట్టి గతులం జెల్లున్‌? 171 
విశేషం: అనఘచరిత!= పుణ్యప్రవర్తన కల ఓ మునీ!; ధ్యానమునన్‌= ధ్యానంలో; దర్శనీయంబు= చూడదగినది; ఐనది= 
అయినది; ఏ వస్తువు?; సమ్మానిత తత్య్యంబులు= చక్కగా భావించదగిన తత్తాలు; ఎన్ని?; సంఖ్యానము= జ్ఞానము; 
యోగంబు= యోగమూ; ఎట్టి గతులన్‌= ఏ పద్దతులతో; చెల్లున్‌= (ప్రవర్తిస్తాయి? 
తాత్సర్యం: 'పుణ్యాత్మా! ధ్యానంలో చూడదగిన వస్తు వేది? చక్కగా భావించదగిన తత్తాలు ఎన్ని? జ్ఞానమూ, 
యోగమూ ఏ విధంగా (ప్రవర్తిస్తాయి? 


వ. చెప్పము. మటియు నధ్యాత్మవిషయంబులగు విశేషంబులును వివరింపు మనుటయు నయ్యంభోజసంభవుం 
డయ్యభవున కిట్లనియె. 172 


ప్రతిపదార్థం: చెప్పుము= తెలియచెప్పుము; మటియున్‌= ఇంకా; అధ్యాత్మవిషయంబులు= తత్త్వానికి సంబంధించినవి; అగు 
విశేషంబులు= అయిన (ప్రత్యేకించి తెలిసికొనదగిన విషయాలు; వివరింపుము= తెలియజెప్పుము; అనుటయున్‌= అన్నంతనే; 
ఆ+అంభోజ సంభవుండు= పద్మంలో పుట్టినబ్రహ్మ (కుమారుడగు సనత్కుమారుడు); ఆ+అభవునకున్‌= ఆ రుద్రుడికి; 
ఇట్లు ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: చెప్పుము. ఇంకా తత్త్యవిషయాలు తెలియచెప్పుము” అనగా సనత్కుమారుడు శివుడితో ఇట్టా అన్నాడు. 


నిశేషం: అధ్యాత్మం - ఆత్మ అంటే ఇక్కడ దేహం. దేహంలో ఉన్నతత్త్యం అధ్యాత్మం. వక్త అంభోజ సంభవుండు - అనగా 
(బ్రహ్మ - అతడి మానసపుత్రుడైన సనత్కుమారుడు 'ఆత్మా వై పుత్రనామాసి' అనే న్యాయంచేత అతడే అవుతున్నాడు. (శ్రోత 
అభవుడు - పుట్టుకలేనివాడు - వారి వాక్యాలు పరమాదరంతో (గ్రహించదగిన వని సూచన. ప్రమాణబుద్దిని కలిగించటం 
కోసం ఇటువంటి పదాలను (ప్రయోగించారు. 
క. అరయంగ దత్వము లనునవి | యిరువది నాల్గంద్రు గొంద తిభదనుజహరా! 

యిరువది మూ డనుటయు. గల । దిరువది యేనండ్రు వానినే యెట్లనినన్‌. 173 
ప్రతిపదార్థం: ఇభదనుజహరా!= ఏనుగు రక్కసుడి రూపుమాపిన ఓ శివా!; కొందణు= కొంతమంది; తత్త్యములు= భావములు; 
అనునవి= అనేవి; ఇరువదినాల్లు= ఇరవై నాలుగు; అం|(డ్రు= అంటారు; ఇరువదిమూ(డు= ఇరవైమూడు; అనుటయున్‌= అనటం 
కూడా; కలదు= ఉన్నది; వానిన్‌+ఏ= ఆ తత్తాలనే; ఇరువదియేను= ఇరవై అయిదు; అం॥డ్రు= అంటారు; ఎట్టు= ఏ విధంగా; 
అనినన్‌= అనగా. 
తాత్పర్యం: శివా! తత్తాలు ఇరవై నాలుగని కొందరూ, ఇరవై మూడని కొందరూ, ఇరవై అయిదని కొందరూ 
అంటారు. ఎట్టాగంటే. 
నిశేషం: దీనిని సాంఖ్యం అంటారు. ఇందులో లెక్క ఉంటుంది కనుక. తత్త్యం అంటే 'దానితనం' అని శబ్బార్థం. అయితే 
ఇక్కడ ఇది ఒక పరిభాష ఆ శబ్దంతోనే దానిని వ్యవహరించటం మంచిది. 
క, ఇరువది మూ. డనువార । ల్లిరిజేశ్వర! ప్రాకృతుల్‌ మలీమసవిధ మ 

త్తెరువు మనోబుద్దులు వా । రరయ(గ నొక్కండ యండు రది యట్లుండెన్‌. 174 
ప్రతిపదార్థం: గిరిజా+-ఈశ్వర!= గిరిజానాథా!; ఇరువదిమూ(డు= ఇరవైమూడు; అనువారల్‌= అనేవారు; ప్రాకృతుల్‌= నిండు 
జ్ఞానం లేని పామరులు; ఆ+తెరువు= ఆ పద్దతి; మలీమసవిధము= మలినమైనదారి; వారు= ఆ మార్గంవారు; అరయయగన్‌= 
పరికింపగా; మనస్‌+బుద్దులు= మనస్సు, బుద్ది అనేవి; ఒక్కండు+అ= ఒక్కటే; అండురు= అంటారు; అది; అట్టు= ఆ 
విధంగా; ఉండెన్‌= ఉన్నది. 
తాత్సర్యం: శివా! తత్త్వాలు ఇరవైమూడు అనేవారు పామరులు. అది మలినమైన పద్దతి. వారు మనస్సు, బుద్ది 
ఒక్కటే అంటారు. అది అట్లా ఉండనిమ్ము. 

౧ 
విశేషం: మనస్సు - సంకల్పవికల్పాల రూపమైన బుద్ది - నిశ్చయాత్మకమైనది. ఇట్టా చక్కగా రెండింటిస్టితి తెలుస్తూ ఉంటే 
ఒక్కటే అనటం సరికాదు. అందుకనే అది మలినమైన మార్గం. పామరమార్గం. 
క. ఇరువది నాల్గనువారలు । నరసి మనశ్శుద్ది బుద్ది యను కాన్సున న 
ధ్‌ “ ధ 
ప్పరుసున( బలికెద రే గను । తెరువున విను తత్వవిధము దేవస్తుత్యా! 175 


ప్రతిపదార్థం: దేవస్తుత్యా!= దేవతలచేత కొనియాడబడే పరమేశ్చరా!; ఇరువదినాల్లు+అనువారలు= తత్త్యాలు ఇరవై నాలుగు 
అనేవారు; మనస్‌+శుద్ది= మనస్సు నిర్మలంగా ఉండటం; బుద్ది; అను కాన్సునన్‌= అనే దృష్టితో; ఆ+పరుసునన్‌= ఆ విధంగా 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 531 
పలికెదరు= చెప్పుతారు; ఏన్‌= నేను; కను తెరువునన్‌= చూచేదారిలో; తత్త్వ విధము= తత్తాలస్టితిని గూర్చి; విను= ఆలకించుము. 


తాత్సర్యం: పరమేశ్వరా! ఇరవై నాలుగు అనేవారు మనస్సుయొక్క పరిశుద్దతయే బుద్ది అనే దృష్టితో అట్లా 
అంటారు. నేను చూచే మార్గంలో తత్తాల సంగతిని వివరిస్తాను. వినుము. 


విశేషం: మనస్సు నిరంతరం చలనశీలం అయింది. అది ఒకటి. అది నిశ్చయాన్ని పొందినప్పుడు చలనరూపమైన దోషం ఉండదు. 
కనుక అప్పుడు దానికి “బుద్ది అనే మరొక స్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మనస్సు వేరు, బుద్ది వేరు అని పరిగణించేవారు 
తత్త్వాలు ఇరవై నాలుగంటారు అని పద్యతాత్పర్యం. 


తే. పంచవింశ మధిష్టానభావ మొంది । విలసనము నిచ్చు. దగ6 జతుర్వింశతికిని; 

దన్నకని తనయంద డిందంగ( జేయు । దాన నప్పిండు గలయది లేనియదియు. 176 
ప్రతిపదార్థం: పంచవింశము= ఇరవై అయిదోతత్త్యము; అధిష్టాన భావము= అన్నింటికీ ఆధారం అయ్యే భావాన్ని; ఒంది= పొంది; 
తగన్‌= తగువిధంగా; చతుర్‌+వింశతికిని= ఇరువది నాల్గింటి సముదాయానికి; విలసనమున్‌= (ప్రకాశాన్ని; ఇచ్చున్‌= ఇస్తుంది; 
తన్నున్‌+అ= తననే; కని= చూచి; తనయందున్‌+అ= తనయందే; డిందంగన్‌= లీనమైపోయే విధంగా; చేయున్‌= చేస్తుంది; 
దానన్‌=ఆ కారణంగా; ఆ+పిండు= ఆ ఇరవై నాల్షింటి సముదాయం; కల+అది= ఉన్నదీ; లేని+అదియున్‌= లేనిదీ (అవుతుంది) 
తాత్పర్యం: 'అధిష్టానం' అనే రూపంలో ఇరవై అయిదవ తత్త్యం ఉన్నది. అది తక్కిన ఇరవైనాల్గింటికీ ఒక స్థితిని 
కల్పిస్తుంది. ఆ ఇరవై నాలుగూ దానిని చూచి దానియందే లీనమై పోయేటట్టుగా అది చేస్తుంది. కనుక అవి 
ఉండటమూ, లేకపోవటమూ రెండూ సంభవమే. 


విశేషం: అధిష్టానం అంటే ఆధారం. ఇరవై నాలుగింటినీ పట్టి నిలిపేది అని భావం. కనుకనే ఆ తక్కిన ఇరవైనాలిగింటికీ అది 
'ఉనికి - లేక ప్రకాశం” అనే స్థితిని కల్పిస్తుంది. అయితే ఈ ఇరవైనాలుగూ దానిని చూచి దానిలో 'లీనం' అయిపోతాయి. లీనం 
అయిపోవటమంటే నామరూపాలు లేకుండా పోవటం. ఒక నది సము[ద్రంలో కలవటానికి ముందువరకు నది. సముద్రంలో కలిసిన 
తరువాత ఆ పేరుగాని, దాని గుణాలుగానీ ఏమీ మిగలవు. ఆ స్థితికి లీనం అవటం అని వ్యవహారం. ప్రస్తుతం ఇరవైనాలుగు 
తత్త్వాలు విడిగా ఉన్నంతవరకూ అవి 'ఉన్నట్లు"; ఇరవై అయిదవ తత్వంలో లీని మయినప్పుడు అవి లేనట్టు, -ఈ ఇరవై అయిదవ 
తత్తాన్న 'పరమాత్మ' అంటారు. 


వ. చతుర్వింశతి తత్వంబులు వివరించెద. 17/7 
ప్రతిపదార్థం: చతుర్‌+వింశతితత్త్యంబులు= ఇరవై నాలుగు తత్వాలను; వివరించెదన్‌= తెలియచెప్పుతాను. 
తాత్పర్యం: ఇరవై నాలుగు తత్తాలను వివరిస్తాను. 
తే. అవధరింపుము భూతంబు లయిదు. దద్దు । ణములు. బది యింద్రియములు మనంబు బుద్ధి 
యును మహేశ! యహంకారమును బ్రకృతియు । నాగ దత్త్వంబు లిరువది నాల్గు వొలుచు. 178 


ప్రతిపదార్థం: మహా+ఈశ!= పరమేశా! అవధరింపుము= దయతో వినుము; భూతంబులు= భూతము అనే పేరుగలవీ; 
తత్‌+గుణాలు= వాటి గుణాలు; అయిదున్‌= అయిదూ; ఇం(ద్రియములు= ఇంద్రియాలు అనే పేరు గలవి; పది= పదీ; 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనంబు= మనస్సు; బుద్దియును= బుద్దీ; అహంకారమును= అహంకారమూ; (ప్రకృతియున్‌= (ప్రకృతీ; నాంగన్‌= అనగా; 
తత్వంబులు= తత్తాలు; ఇరువదినాల్లు= ఇరవై నాల్గు; పొలుచున్‌= ఒప్పుతూ ఉంటాయి. 


తాత్పర్యం: పరమేశ్వరా! అయిదు భూతాలు, అయిదైన వాటి గుణాలు, పది ఇంద్రియాలూ, మనస్సు, బుద్ది, 
అహంకారమూ, (ప్రకృతీ ఇవి ఇరవై నాలుగు తత్త్వాలు. 

విశేషం: 1.నేల, 2.నీరు, 3.నిప్పు, 4.గాలి, 5.నింగి ఇవి అయిదు భూతాలు - భూతం అంటే ఉన్నది. అనాదిగా ఉన్నది అని 
స్థూలంగా అర్థం. 


వాటి గుణాలు :1.గంధం (నేల), 2.రసం (నీరు), 3.రూపం (నిప్పు), 4. స్పర్శ (గాలి), 5. శబ్దం (నింగి) 


పది ఇంద్రియాలు: అయిదు కర్మేంద్రియాలు + అయిదు జ్ఞానేంద్రియాలు. 

Sy 
1. వాక్కు, 2. చేతులు, 3.కాళ్ళు, 4. మలం విసర్జించే అవయవం, 4. జననేం[ద్రియం. ఇవి ఆయా పనులను చేస్తూ ఉంటాయి. 
కనుక కర్మేంద్రియాలు అంటారు. 


1. చర్మము, 2. కన్ను, 3. చెవి, 4నాలుక, 5. ముక్కు ఇవి వెలుపలి పదార్జాదుల స్పర్భాది లక్షణాలను బీవికి తెలియజేస్తాయి. 
కనుక జ్ఞానేంద్రియాలు. 


5+5+5+5=20. ఇవిగాక 1ఓమనస్సు, 2.బుద్ది, 3.అహంకారము, 4. ప్రకృతి - అనేవి నాలుగు (20+4=24) కలిపితే ఇరవైనాలుగు. 


అయి దయిదుగా ఉన్న వాటికి క్రమసంబంధం చూచుకోవాలి. అంటే ఒక భూతం, ఒక గుణం, ఒక జ్ఞానేంద్రియం 
పరస్సర సంబంధం కలిగి ఉంటాయి. అది ఈ (క్రింది విధంగా అనుసంధించుకొనాలి. 


భూతం గుణం జ్ఞానేంద్రియం 
1. నేల గంధం ముక్కు 
2 నీరు రసం నాలుక 
రె నిప్పు రూపం కన్ను 
4. గాలి స్పర్శ చర 9 
5. నింగి శబ్దం చెవి 


కర్మేంద్రియాలు ఈ అన్నింటికీ తగిన విధంగా సహకరిస్తూ తమ పనులు చేసికొంటాయి. 
(21) మనస్సు: వచ్చే భావాలు, పోయే భావాలు అనేవాటి సముదాయరూపమైనది. 
(22) బుద్ది : నిశ్చయాత్మక - అంటే ఒక పనికి నిర్ణయం కుదిరిన దశలో దానిని బుద్ది అంటారు. 
(23) అహంకారం : నేను అనే భావం. నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను - అనే భావం దేనివలన 
ఏర్పడుతున్నదో 
దానిని “అహంకారం అంటారు. 


(24) _ ప్రకృతి : పై అన్నింటికీ మూలకారణమైన తత్త్వం. దీనినే “మాయ” అని కూడా అంటారు. 


ఆనుశాసనిక పర్వము - చతుర్జాశ్వాసము 533 
వ. ఆ చతుర్వింశతి తత్వంబుల నధిష్టించి యుండు తత్త్వంబు నిర్దేశించెద. 179 
తాత్సర్యం: ఆ ఇరువది నాలుగు తత్తాలకూ ఆధారరూపంగా ఉండే తత్త్వాన్ని చెప్పుతాను. 


క. దేహం బనియెడ నెరవున | నూహించును బుధుండు దాననుండుం గాష్ట 
స్వాహాప్రియు క్రియ బురుషుండు । సో౭_హ మనిన కాన్సు రుద్ర! యతని గను టగున్‌. 180 


ప్రతిపదార్థం: బుధు(డు = జ్ఞానం కల పండితుడు; దేహంబు= శరీరం; అని; ఎడన్‌= ఒక తావును; నెరవునన్‌= సముదాయ 
రూపంలో; ఊహించును= భావిస్తాడు; దానన్‌= ఆ దేహంలో; కాష్ట్ర స్వాహాప్రియు (క్రియన్‌= కట్టెలోని అగ్నివలె; పురుషుండు= 
పురుషు డనబడే ఇరవై అయిదవ తత్త్యం; ఉండున్‌= ఉంటుంది; రు(ద్ర!= ఓ పరమేశ్యరా!; సః+అహమ్‌= అతడే నేను; అనిన 
కాన్సు= అనే దృష్టి అతనిన్‌= ఆ పురుషుడిని; కనుట= దర్శించటం; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: రుద్రా! జ్ఞాని పై ఇరువదినాల్లింటి సముదాయాన్ని దేహం అని భావిస్తాడు. అందులో “పురుషుడు” 
కట్టెలో నిప్పు ఉన్నట్టు ఉంటాడు. అతడే 'నేను' అనే జ్ఞానం పొందటమే ఆ పురుషుడిని దర్శించే విధానం. 


విశేషం: శ్రీ శంకరులు నిరూపించిన అద్వైతసిద్దాంత రహస్యమంతా ఈ పద్యంలో మనకు స్పష్టం అవుతుంది. పైన చెప్పిన 
ఇరవైనాలుగు తత్వాల సముదాయాన్ని దేహం అంటారు. పురుషుడు" అనబడే ఇరవై అయిదవ తత్త్వం అందులోనే ఉంటుంది. 
ఆత్మని+అధి= “దేహమును ఆధారంగా చేసికొని ఉండేది - అధ్యాత్మమ్‌ అని అధ్యాత్మ శబ్బాని కర్ణం. దేహంలో పురుషుడు ఉండే 
స్థితిని చక్కగా తెలియటం కోసం ఒక ఉపమానం ద్యారా తెలియజేస్తున్నాను. దేహం కట్టెవంటిది. అందులో ఉండే పురుషుడు 
అగ్నివంటివాడు. అగ్నికి రెండుదశలు. 1. వ్యక్తదశ. కట్టె కాలుతున్నప్పుడు అగ్ని కంటికి తెలియవస్తుంది. 2. అవ్యక్త దశ, కట్టెలో 
గూఢంగా అగ్ని ఉండే దశ. కనుకనే ఒక కట్టెను మరొక కట్టెతో మథిస్తే అగ్ని పుట్టుతున్నది. ఈ విధంగా పైకి కనపడకుండా 
ఉన్నట్టు తెలియవచ్చే దశను అవ్యక్తదశ అంటారు. పురుషుడు దేహంలో ఈ రెండు స్థితులలో దేహానికి ఆధారమై ఉంటాడు. 
అనగా ఆ 'పురుషతత్త్యం' ఉన్నది కనుకనే (ప్రకృతి మొదలైన ఇరవైనాలుగు తత్యాల సముదాయం ఉన్నది. అది లేకపోతే ఇది లేదు 
- అన్న స్థితిలో ఉన్నాడు. జీవుడు ఆ పురుషుడిని సంసారబంధం లేకపోవటం అనే పరమ(ప్రయోజనాన్ని అ పేక్షించి తెలిసికొనాలి. 
దానికి మార్గాన్ని ఇక్కడ సులభపద్దతిలో చెప్పుతున్నారు. 'అహమ్‌' అంటే నేను - అంటే ఇరవైనాలుగు తత్తాల సముదాయరూపమైన 
జీవుడు. 'సఃి - అంటే ఇరువది యెదవ తత్త్యంగా ఉండే పరమాత్మ. అది నేనే, నేనే అది - అన్న వివేకం పొందటమే పరమాత్మను 
చూడటం. దానివలన జీవుడికి పరమాత్మతతో ఒక్కటి అయ్యే స్థితి కలుగుతున్నది. దానినే మోక్షం అంటారు. అద్ద్యైతసిద్ది అంటే 
ఇదే. ద్వి - రెండు, 'ద్వితా' - రెండు ఉండటం. దాని భావం - ద్వైతం అది లేని స్ధితి - అద్వైతం - ఇక్కడ రెండు అంటే (1) 
.బీవుడు, (2) పరమాత్మ. 


క. ఈ నెటి నిలుచుట గలుగదు । మానేర్న్యావంతు లైన మానవులకు ని 

ష్టానూన తపోవర్తకు । లైనను గార్డస్ట ,బహుముఖాత్మకు లగుటన్‌. 181 
ప్రతిపదార్థం: నిష్టా+అనూన తపస్‌+వర్తకులు= ఏ కొంచెం చెదరని తక్కువకాని తపస్సును (ప్రవర్తింపజేసేవారు; ఐనను= 
అయినా; గార్హస్థ్యబహుముఖ+ఆత్మకులు= గృహస్థధర్మంలో పెక్కురీతులైన భావాలు కలవారు; అగుటన్‌= కావటంవలన; 


మాన+ఈర్భ్యావంతులు= అభిమానమూ, ఈర్ష్య అనే భావాలు కలవారు; ఐన మానవులకున్‌= అయిన మనుష్యులకు; ఈ 
నెటతీ= ఈ వివేకం; నిలుచుట= స్థిరంగా ఉండటం; కలుగదు= కలగదు. 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: గృహస్థులు పెక్కుభావాలు కలవారు కావటంవలన చెడని దీక్షగల తపస్సులో (ప్రవర్తిస్తున్నవారైనా ఈర్ష్య, 
దురభిమానం గల మానవులకు ఈ వివేకం ఎక్కువకాలం నిలవదు. 


నిశేషం: 'అతడే నేను అనుకొన్నాం కదా! మరి మనకు మోక్షం సిద్దించటం లేదేమి? - అనే ప్రశ్నను సంభావించి సమాధానం 
చెప్పుతున్నారు. మోక్షం ఈ వివేకం స్థిరంగా సర్వకాల సర్వావస్థలలో చెడకుండా ఉన్నవారికి మాత్రమే సిద్దిస్తుంది. దీనికి 
“విక్షేపాలు- భంగం కలిగించేవి - పెక్కులు. 1.గార్హస్థ్యబహుముఖాత్మకత - గృహస్థధర్మంలో ఉండటంవలన అనేకభావాలను 
చూడవలసి రావటం. 2. మానం - అంటే అహంకారం. దురభిమానం. నేనే సర్వానికీ కర్తను - అనే దుష్టమైన ఆలోచన, 
3. ఈర్ష్య -ఇతరుల విశిష్టతను చూచి సహింపలేకపోవటం మొదలగునవి. ఇవన్నీ తనను తాను లయం చేసికొని పరమాత్మలో 
కలిసిపోవటానికి అడ్డుపడే లక్షణాలు. ఇవి తొలగాలంటే 'నిష్టానూన తపస్సు' కావాలి. కానీ సాధన ఉన్నా ప్రతిబంధకాలైన 
ఈర్చ్యాదులను తొలగించుకొనకపోతే సాధన బూడిదలో పోసిన పన్నీరువంటి దవుతుంది. ఎందుకంటే 'సోహ౭_మ్‌' అనే 
వివేకం నిలుచుట కలుగదు” కనుక. 


వ. శ్రుతి పురుషు నమృతార్థ తత్వంబనియు బ్రహ్మం బనియు నిర్దేశించు. 182 


ప్రతిపదార్థం: (శుతి= వేదం; పురుషున్‌= పురుషు డనే తత్త్వాన్ని; అమృత+అర్హ తత్తంబు= అమృతం అనే అర్థంగల 
తత్త్యం; అనియున్‌= అనీ; బ్రహ్మంబు= (బ్రహ్మము; అనియున్‌= అనీ; నిర్దేశించున్‌= తెలియచేస్తున్నది. 


తాత్సర్యం: వేదం 'పురుష తత్త్వాన్ని అమృతార్థతత్త్యమనీ (బ్రహ్మమని తెలియజేస్తున్నది. 


విశేషం: “అమృతం'” అంటే చావు లేనిది. ఆ అర్థంగల తత్త్వం అమృతార్థతత్త్యం - 'అవినాశి తు తద్విద్ది' అని భగవద్గీత. 
(బ్రహ్మము అనగా పెద్దది అని శబ్బార్థం. దీనికంటె మించినది, పెద్దది వ్యాపించినదీ మరొకటి లేదు కనుక “బ్రహ్మము” అనే 
పదం సార్థకమైనది. (శుతి అనగా శబ్దప్రమాణం. అనగా ఇతర (ప్రమాణాల ద్వారా తెలియరాని అంశాలను తెలియజెప్పేది. 
అది తిరుగులేని (ప్రమాణం. 


తే. అన్ని తత్త్వంబులకు నమృతార్థతత్త్వ । మెక్కు డది ఈశ్వరంబు ననీశ్వరంబు 
సత్యపాకంబు నతిరహస్యంబు దానిం । గనిన మృత్యుజాలము చిక్కు గడవవచ్చు. 183 


ప్రతిపదార్థం: అమృత+అర్హతత్త్యము= అమృతం అనే అర్థం గల తత్త్యం; అన్ని తత్త్యంబులకున్‌= ముందు చెప్పిన ఇరవై 
(5. (©) (©) = 
నాలుగు తత్తాలకంటె; ఎక్కుడు= గొప్పది; అది= ఆ తత్త్యం; ఈశ్వరంబు= అన్నింటికీ ప్రభువు; అనీశ్వరంబు= మరియొక 
ప్రభువు లేనిది; సత్యపాకంబు= సత్యం పండిన రూపం; అతి రహస్యంబు= మిక్కిలి గోప్యమైనది; దానిన్‌= ఆ తత్త్వాన్ని; 
కనినన్‌= కనుగొంటే; మృత్యుజాలము చిక్కు= మరణం అనే వలలో చిక్కటం; కడవన్‌ వచ్చున్‌= దాటవచ్చును. 


తాత్పర్యం: ఈ అమృతార్థతత్తం అన్ని తత్తాలకు మించినది. అది అన్నింటినీ శాసించేది. దానికి మరొక శాసకుడు 
లేడు. సత్యం పండిన స్వరూపం. మిక్కిలి రహస్యమైనది. దానిని తెలిసికొంటే మృత్యువు వలనుండి దాటవచ్చును. 


విశేషం: ఈశ్వరము - తక్కిన ఇరవై నాలుగు తత్త్వాలు దీని అధీనంలో (ప్రభువువద్ద సేవకుడివలె (ప్రవర్తిస్తాయి అని భావం. 
అనీశ్యరంబు - దీనిని శాసించే మిన్న అయిన తత్త్వం మరొకటి లేదని భావం. సత్యపాకంబు - పరమసత్యం అని భావం. 
అంటే మూడుకాలాలలో, సర్వదేశాలలో ఏ యితర (ప్రమాణం చేతనూ త్రోసివేయరానిది అని భావం. అతి రహస్యం - దీని 
గుట్టు తెలిసికొనటం ఎంతవారికీ సాధ్యం కాదని భావం. ఇక్కడ మృత్యువంటే అజ్ఞానము, సంసారము అనే పేర్లతో 
వ్యవహరించబడే దశ. దాని తగులం దీనివలన రూపుమాసిపోతుందని భావం. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 535 


క. అనఘ! యనులోమమునం. దో । పును బ్రతిలోమమున లయము వొందుటయును గ 
ల్లును సర్వతత్తముల కవి । యెనయిక బ్రహ్మమును గలయు టేకత్వ మగున్‌. 184 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; సర్వతత్త్యములకున్‌= తత్తాలన్నింటికీ; అనులోమమునన్‌= పైనుండి (క్రిందికి అనే 
విధానంచేత; తో(పును= కన్సడటం అనే స్థితీ ( సృష్టి); ప్రతిలోమమునన్‌= (క్రిందినుండి పైకి పోవుట అనే విధానం చేత; లయము= 
ఒకదానిలో ఒకటి కలిసిపోవటం; పొందుటయును= పొందటమూ; కల్లును= ఏర్పడుతున్నది; అవి= ఆ తత్త్వాలు; ఎనయిక= 
ఒక్కటి కావటం; బ్రహ్మమును= బ్రహ్మము” అనే ఇరవై అయిదవ తత్యాన్ని; కలియుట= కలసిపోవటం; ఏకత్వము= ఒక్కటి 
కావటం; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: అనఘా! తత్తాలన్నీ పైనుండి (క్రిందికి అనే తీరులో ఏర్పడితే 'సృష్టి అంటారు. (క్రిందినుండి పైకి 
అనే పద్దతిలో కలసిపోతే 'అయంి అంటారు. అవి అన్నీ కలిపి బ్రహ్మమును చేరుకొనటమే ఏకత్వం” అవుతుంది. 


విశేషం: అనులోమం - అంటే - బ్రహ్మము - ప్రకృతి - అహంకారము - బుద్ది - మనస్సు - పంచభూతాలు -పంచగుణాలు 
- పంచేంద్రియాలు - అనే వరుసలో ఏర్పడటం. దీనిని సృష్టి అంటారు. ఇంద్రియాలు గుణాలలో, అవి భూతాలలో, అవి 
మనస్సులో, అవి బుద్దిలో, అది అహంకారంలో, అది ప్రకృతిలో, అది బ్రహ్మలో (క్రమంగా లీనం కావటటం ప్రతిలోమ విధానం. 
దీనిని 'అయషప్రక్రియ” అంటారు. ఇట్టా చివరకు బ్రహ్మము ఒక్కటే ఉండే స్థితిని ఏకత్వం' అని వ్యవహరిస్తారు. దీనిని 

pe థి పడ | 
సాధకుడు అంతరంగంలో సాధించి చెదరకుండా నిలుపుకొనటం మోక్షం. 


తే. ఉత్తమశ్రద్ద లేకున్న జిత్త మేక । ముఖము గాకున్న నింద్రియముల జయింప 

కున్న వేదంబు చదువకయున్న నతని । కీ పరిజ్ఞాన మీ6 దగ దిద్ధచరిత! 185 
ప్రతిపదార్థం: ఇద్దచరిత!= చక్కగా (ప్రకాశిస్తున్న నడవడికలవాడా!; ఉత్తమ (శ్రద్ద= (శ్రేష్టమైన హృదయసమర్పణ; లేక+ఉన్నన్‌= 
లేకుంటే; చిత్తము= మనస్సు; ఏకముఖము= ఆ ఒక వస్తువునందు లగ్నం అయినది; కాకున్నన్‌= కాకపోతే; ఇంద్రియములన్‌= 
ఇంద్రియాలను; జయింపక+ఉన్నన్‌= గెలువకపోతే; వేదంబు= (శ్రుతిని; చదువక+ఉన్నన్‌= చదువకపోతే; అతనికిన్‌= అట్టివాడికి; 
ఈ పరిజ్ఞానమున్‌= ఈ సమ(గ్రమైన జ్ఞానాన్ని; ఈన్‌ తగదు= ఇవ్వరాదు. 
తాత్పర్యం: పరమేశ్వరా! శ్రేష్టమైన (శ్రద్దలేనివాడికీ, చిత్తాన్ని ఏకా(గ్రంగా నిలుపలేనివాడికీ, ఇంద్రియాలను గెలువని 
వాడికీ, వేదం చదువనివాడికీ ఈ మహాజ్ఞానాన్ని ఇవ్వరాదు. 


విశేషం: 'శద్దావాన్‌ లభతే జ్ఞానం, తత్సరః సంయతే(న్దియః అని భగవదనుశాసనం. శ్రద్ధకలవాడూ, తత్పరుడు, ఇంద్రియ 

నిగ్రహం కలవాడూ జ్ఞానం పొందుతాడు. ఈ పద్యంలో ఈ అంశాలను [క్రమంగా పేర్కొన్నారు. తత్పరత్వమే ఏకాగ్రత. (శ్రద్ధ 

అంటే హృదయాన్ని లక్ష్యంమీదనే ఉంచటం. ఈ మహాజ్ఞానాన్ని ఇవ్వరాదు అనటంలో జ్ఞానం విలువ తెలియచెప్పటం 

(ప్రధానలక్ష్యం. 

వ. అని చెప్పి తదనంతరంబ యధ్యాత్మంబుల నధిభూతంబుల నధిదైవంబుల నుపన్యసించె నా సనత్ముమారుండు 
దత్రపంచంబు నారదునకుం జెప్పుట యేను నీకెటింగించి యప్పరిపాటి నిన్ను మున్న వినిపించితి ధర్మనందనా! 
యమ్మునిపతి మటియు నప్పశుపతితో నిట్లనియె. 186 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని; చెప్పి= తెలిపి; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట; అధ్యాత్మంబులన్‌= దేహాన్ని ఆశ్రయించిన వాటిని 
గూర్చి; అధిభూతంబులన్‌= (ప్రాణులనాశ్రయించి ఉన్నవాటిని; అధిదైవంబులన్‌= దేవతల నాశ్రయించి ఉన్నవాటిని; ఉపన్యసించెన్‌= 
చక్కగా వివరించాడు; ఆ సనత్కుమారుండు= ఆ సనత్కుమారుడు; తద్‌+(ప్రపంచంబున్‌= విషయాల విస్తరాన్ని; నారదునకున్‌= 
నారదమహర్షికి; చెప్పుట; ఏను= నేను; నీకున్‌= నీకు; ఎటింగించి= తెలిపి; ఆ+పరిపాటిన్‌= ఆ (క్రమాన్ని; నిన్నున్‌= నీకు; 
మున్ను+అ= ఇంతకుముందే; వినిపించితిన్‌= తెలియజెప్పాను; ధర్మనందనా!= ధర్మరాజా!; ఆ+మునిపతి= మునులలో 
ఉత్తముడైన ఆ సనత్కుమారుడు; మజీయున్‌= ఇంకా; ఆ+పశుపతితోన్‌= ఆ పరమేశ్యరుడితో; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌=అన్నాడు. 


తాత్సర్యం: తరువాత సనత్కుమారుడు ఆధ్యాత్మములనూ, అధిభూతాలను, అధిదైవాలను గురించి వివరించి 
చెప్పాడు. ధర్మరాజా! ఆ సనత్కుమారుడు ఆ వివరాలనన్నింటినీ నారదుడికి తెలియజెప్పా డని ఆ క్రమమంతా 
ఇంతకుముందే నీకు చెప్పాను. తరువాత ఆ మునిశ్రేష్టుడు పరమేశ్వరుడితో ఇట్లా అన్నాడు. 


ఆ. సకల జంతువులకు సామాన్య మధ్యాత్మ । మాదిగా(గ గల్లు నంతవట్టు 
నిట్లు గాంగ నెబు(గు టెటుగుట యొండుమై(। గనుట యెటుక గాదు కామదమన! 187 


ప్రతిపదార్థం: కామదమన!= కాముడిని అణచిన ఓ శంకరా!; సకలజంతువులకున్‌= అన్ని ప్రాణులకు; అధ్యాత్మము+ 
ఆదిగా(గన్‌= అధ్యాత్మము మొదలుగా; కల్లు+అంతవట్టున్‌= ఉన్న అది అంతా; సామాన్యము= సమానంగా ఉండేదే; ఇట్టు= 
ఈ విధంగా; కాంగన్‌= అవటం; ఎజుంగుట= తెలిసికొనటం; ఎణు(గుట= నిజమైన తెలివి; ఒండుమైన్‌= మరొకవిధంగా; 
కనుట= చూడటం; ఎటుక= జ్ఞానము; కాదు; 


తాత్పర్యం: శంకరా! అధ్యాత్మం మొదలైనది సర్వప్రాణులకు సమానంగా ఉండేది. ఇట్టా తెలిసికొనటమే నిజమైన 
జ్ఞానం. మరొకవిధమైనది జ్ఞానం కాదు. 


విశేషం: ఇంతవరకు చెప్పిన అధ్యాత్మజ్ఞానం ఎవరికో ఒకరికి సంబంధించినది కాదు. సమస్తప్రాణికోటికీ సంబంధించినది 
- అని తెలిసికొనటమే నిజమైన జ్ఞానం. దీనివలన సర్వప్రాణికోటియందూ ఆత్మతత్త్యం నిండి ఉన్నది అనే మహావిషయం 
స్పష్టం చేసినట్టయింది. 
క. విను మధ్యాత్మప్రభృతులు । గనిరే? మున్నమరదనుజ గంధర్వులునుం 

గనుటయు. గల్లునె? బ్రహ్మం | బున నున్న నిజంబు తత్రబోధం బసదే? 188 
ప్రతిపదార్థం: వినుము; అమర దనుజ గంధర్వులున్‌= దేవతలు, రాక్షసులు, గంధర్వులు; మున్ను= పూర్వం; అధ్యాత్మ 
ప్రభృతులు= అధ్యాత్మం మొదలైన విషయాలను; కనిరే?= తెలిసికొన్నారా? (బ్రహ్మంబునన్‌+ఉన్న నిజంబు= (బ్రహ్మములో 
ఉన్న సత్యాన్ని; కనుటయున్‌= ఇకముందు తెలిసికొనటమూ; కల్లునె?= కలుగుతుందా?; తద్‌+(ప్రబోధంబు= దానిని 
తెలియజెప్పటం; అసదు+ఏ?= తక్కువదియా? 
తాత్సర్యం: ఓయి సర్వజ్ఞా! దేవతలుగానీ, రాక్షసులుగానీ, గంధర్వులు గానీ మునుపు ఈ అధ్యాత్మం మొదలైన 
విషయాలు తెలిసికొనగలిగారా? (బ్రహ్మముయొక్క నిజతత్త్యం తెలిసికొనటం సాధ్యమా? దానిని తెలియజెప్పటం 
తేలిక పనియా? 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 537 


విశేషం: (బ్రహ్మజ్ఞానం అనంతమైనది. దేవతాదులకు కూడా తెలియదగినది కాదు. తెలిసికొనటం, తెలియజెప్పటం రెండూ 
దుష్కరాలే అని తాత్సర్యం. దేవతలు సత్యగుణానికీ, రాక్షసులు తమోగుణానికీ, గంధర్వులు రజోగుణానికీ ప్రతీకలుగా 
భావిస్తే పరమాత్మతత్త్యం గుణాతీతమైనది అనే భావన సిద్దిస్తుంది. 


క ఓం కారవాచ్య మది యన । హంకార నిరూఢ భావనారాధ్యము ని 
ప్పంక మశీత మనుష్టము । శంకర మఖిలంబునకు6 దృషాహరము శివా! 189 


ప్రతిపదార్థం: శివా= శంకరా! అది= ఆ (బ్రహ్మము-తత్త్యం; ఓంకారవాచ్యము= 'ఓమ్‌' అనే ప్రణవముచేత చెప్పదగినది; 
అనహంకార నిరూఢ భావనా+ఆరాధ్యము= అహంకారం పూర్తిగా నశించిన భావనకు ఆరాధించదగినది; నిప్పంకము= ఎట్టి 
మాలిన్యము లేనిది; అశీతము= చల్లదనము లేనిది; అనుష్ణము = వేడి లేనిది; అఖిలంబునకున్‌= సృష్టిలో సమస్తమైన దానికి; 
శంకరము= శుభాన్ని కలిగించేది; తృషాహరము= దాహాన్ని తొలగించి వేసేది. 


తాత్సర్యం: శివా! ఆ (బ్రహ్మతత్త్యం ఓంకారంచేత మాత్రమే చెప్పదగినది. అహంకారం బొత్తిగా లేని వారి 
భావనచేత మాత్రమే ఆరాధించబడేది. ఏ మాలిన్యమూ లేనిది. ద్వంద్యాలకు అతీతమైనది. సర్వమునకు శుభాన్ని 
కలిగించేది. అందరి దాహాలు తీర్చునట్టిది. 


విశేషం: “ఓంకారం” దీనిని ప్రణవం అంటారు. ఇది పరబ్రహ్మమునకు వాచకం. ఆకార ఉకార మకారాల సముదాయం 
ఓంకారం. దీని పరిపూర్ణమైన అర్జాన్ని మాండూక్యోపనిషత్తు వివరిస్తున్నది. అహంకారం ఉన్నవాడికి తానూ, ప్రపంచమూ 
మాత్రమే కనిపిస్తాయి. పరమాత్మ ఉనికినే అతడు పసికట్టలేడు. సృష్టిలోని సర్వపదార్జాలలో ఏదో దోషం ఉండనే ఉంటుంది. 
చివరకు హరిహర(బ్రహ్మలు కూడా పరమాత్మ తంత్రానికి లోబడినవారే కావటం గుర్తిస్తే వారిలో అస్వతంత్రత అనే దోషం 
ఉన్నది. ఇక తక్కిన జీవకోటి సంగతి చెప్పనేల? కానీ పరమాత్మకు అట్టిదోషమేమీ లేదని 'నిషంకము' అనే శబ్దం 
తెలియచేస్తున్నది. 

అశీతము, అనుష్లము - అనే పదాలలోని శీతత్వ ఉష్షత్యాలు ద్వంద్యాలకు సంకేతాలు. సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, 
లాభనష్టాలు మొదలయినవి ద్వంద్వాలు. అవి సుఖంతోపాటు దుఃఖానికి కూడా కారణాలవుతాయి. పరమాత్మ ద్వంద్యాతీతుడు 
కనుక ఆనందైక ఘనుడని ఉపనిషత్తులు చెపుతున్నాయి. 

శంకరము - సమస్త ప్రాణికోటికీ శుభాన్ని కూర్చేది - ఇక్కడ “శమ్‌' అంటే దేశకాల పాత్రములకు అతీతమైన 
పరమానందం అనే అర్థం (గ్రహించాలి. 


తృషాహరము - జ్ఞానలాభం పొందిన సాధకుడు మరి దేనినీ అపేక్షించడు. అపేక్ష దుఃఖానికి కారణం. అనపేక్షత 
పరమ సుఖదాయకం. ఇట్లా ఈ పద్యంలో పరమాత్మ లక్షణాలను (ప్రపంచించారు. 


తే. అప్రమేయ మవిజ్లేయ మచల మాది । విరహితంబు నితాంతంబు విమల మవ్య 

యంబు పుండరీకాక్ష మనక్షవిషయ | మచ్యుతము సదసత్పరమైక్యభాసి. 190 
ప్రతిపదార్థం: అప్రమేయము=ఊహకందనిది; అవిజ్ఞేయము= తెలియశక్యముకానిది; అచలము= కదలికలేనిది; ఆది విరహితంబు= 
మొదలులేనిది; నితాంతంబు= అన్నింటికంటె మిన్న అయినది; విమలము= దోషములు లేనిది; అవ్యయంబు= ఎట్టిమార్పులు 


లేనిదీ; పుండరీక+అక్షము= పద్మములవంటి కన్నులు కలది; అనక్షవిషయము= ఇంద్రియములకు విషయముకానిది; అచ్యుతము= 
జారుపాటు లేనిది; సత్‌+అసత్‌ పరమ+ఐక్య భాసి= ఉన్నది లేనిది అనువాటి గొప్ప ఏకత్వముచేత ప్రకాశించేది. 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ బ్రహ్మము ఊహ కందనిది. తెలియ శక్యము కానిది, కదలిక లేనిది, మొదలు లేనిది, అన్నింటి 
కంటె మిన్న అయినది, దోషములు లేనిది, ఎట్టిమార్పులు లేనిది, పద్మములవంటి కన్నులు కలది, ఇంద్రియములకు 
తెలియరానిది, చ్యుతి లేనిది. సదసత్తుల గొప్ప కలయికలో భాసించేది. 


విశేషం: అప్రమేయము - మేయము అనగా కొలవదగినది, ప్రమేయము - గొప్పగా కొలవదగినది - అది కానిది అప్రమేయం. 
పొడవు, ఎత్తు, వెడల్పు మొదలైన ప్రమాణాలు చెప్పరానిది అని భావం. 


అవిజ్ఞేయము : ఇతరమైన అనుమానాది ప్రమాణాల ద్వారా తెలిసికొన జాలనిది. 


అచలము : స్థిరమైనది. చలనం ఉంటే ఉన్నచోటు, పోయే చోటు మొదలైనవి భావాలు ఉంటాయి. ఉంటే కొలతలు 
మొదలైనవి ఏర్పడుతాయి. అవి లేవు కనుక అచలము. 


ఆదివిరహితంబు : ఆదిశబ్దం మధ్య, అంతశబ్దాలను కూడా సూచిస్తున్నది. ఆది, మధ్య, అంతం అనే దేశకాలభేదాలు 
లేనిది. 


నితాంతంబు : అన్నింటికంటె అధికమైనది. అందుకనే దానిని “బ్రహ్మము” అంటారు. 
విమలము : స్వచ్చమైనది. మలం (దోషం) లేనిది. ఉత్పత్తి స్థితి, వినాశనం మొదలైన వికారాలే మలాలు. అవి లేనిది. 


అవ్యయంబు : వ్యయం అనగా తరుగుదల. ఏదో ఒక కారణంగా స్థితిలో వచ్చే క్షీణత - అది లేనిది, 
పుండరీక+అక్షము= పుండరీకం అనగా హృదయం అనే పద్మం. అందులోనికి వ్యాపించి ఉండేది. వేదమం(త్రం హృదయకుహరంలోని 
సన్ననిరంధ్రంలోని అతిసూక్ష్మమైన అగ్నిజ్వాల నడిమి (ప్రదేశం పరమాత్మ స్థానమని అభివర్షించింది. 


అనక్షవిషయము : ఇం(ద్రియాలకు విషయం కానిది అంటే ఇం(ద్రియాలచేత తెలియరానిది. ఇం(ద్రియాలంటే కన్ను, 
ముక్కు మొదలైనవి రూపగంధాదులను గ్రహిస్తాయి. ఆ అన్నింటికీ అతీతమైనది కనుక ఆత్మతత్త్యం ఇంద్రియాతీతమైనది. 


అచ్యుతము : చ్యుతి అంటే జారుపాటు మార్పు అట్టిదేమీ లేనిది. 

సత్‌+అసత్‌+పరమ+ఐక్యభాసి : సత్‌ ఉన్నది, అసత్‌ అంటే లేనిది. ఉన్నది పరమాత్మతత్త్యం, లేనిది జగత్తత్త్యం. 
ఈ రెంటియొక్క పరమమైన - అత్యుత్కృష్టమైన ఐక్యం - ఏకత్వం - ఒక్కదానితనం - దానితో (ప్రకాశించేవాడు. జీవాత్మ 
పరమాత్మల ఏకత్వం పరిపూర్ణంగా సిద్దించినపుడు కొంతకాలం ఆ ఏకత్వం లేకుండా దానికోసం సాధనచేసిన వ్యక్తికి 
ప్రకాశరూపంలో తెలియవచ్చేది. 

ఈ పద్యం ఉపనిషదాదులు అనేకయుక్తులతో నిరూపించటానికి ప్రయత్నించే పరమాత్మతత్యాన్ని అక్షరరూపంలో 
వ్యక్తం చేస్తున్నది. 
క అది నారాయణు. డొకనికి । విదిత మతనివలన సురలు వివిధమునులు ని 

ర్మదసిద్ధసాధ్యగణములు | మొదలగు నర్గుల సుబోధముల పొలమయ్యెన్‌. 191 

ప్రతిపదార్థం: అది= ఆ పరతత్త్యం; నారాయణు(డు= శ్రీమన్నారాయణుడు; ఒకనికిన్‌= ఒక్కడికి; విదితము= తెలిసినది; 
అతనివలనన్‌= ఆ నారాయణుడివలన; సురలు= దేవతలు; వివిధ మునులు= వేరువేరు విధాలకు చెందిన మునులు; నిర్మద 


సిద్ద సాధ్య గణములు= మదంలేని సిద్దులు సాధ్యులు అనేవారి సముదాయాలు; మొదలగు+అర్హుల సుబోధముల పొలము= 
మొదలైన యోగ్యత గల జ్ఞానములకు సంబంధించిన క్షేత్రం; అయ్యెన్‌= అయినది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 539 


తాత్పర్యం: ఆ పరతత్త్యం నారాయణుడి కొక్కడికే మొదట తెలిసింది. అతడివలన దేవతలు, మునులు, సిద్దులు, 
సాధ్యులు మొదలగు యోగ్యతగలవారి జ్ఞానపు పొలం అయింది. 


విశేషం: నారాయణుడు - పరమాత్మ స్వరూపంయొక్క సగుణరూపం మొదటి వెలుగు నారాయణుడు. అంటే పరమాత్మ 
నిర్గుణ బ్రహ్మం. నారాయణుడు సగుణ(బ్రహ్మం అని భావం. 'సగుణంి అనగా సాధకుల తెలివికొరకు నామరూపాదులు పొందిన 
తత్తం. సురలు అనగా (బ్రహ్మాదులు వివిధమునులు - (బ్రహ్మాది లోకాలకు సంబంధించిన సనత్కుమారుడు, నారదుడు మొదలైనవారు. 


నిర్మద, అర్హులు అనే మాటలవలన కేవలం సిదాది పరిగణనకు వచ్చినవారందరికీ ఆ తత్త్వం తెలియవచ్చేది కాదన్న 
యౌ లు 
అర్థం తెలియవస్తున్నది. 


దీనినే సంప్రదాయం లేదా గురుపరంపర అంటారు. ఈ రెండూ లేని విద్యలు అనాదివిద్యలు కావు. ఆత్మతత్త్యం 
అనాది విద్య. అనంతవిద్యలు కావు. ఆత్మతత్వం అనాదివిద్య. అనంతవిద్య అని నిరూపించటానికి ఈ పరంపరను చెప్పటం 
పరిపాటి. 


వ. అట్లయిన నా తత్వంబు దృశ్యత్వంబు నిరూఢంబుగా దెట్లనిన వినుము బంద విముక్తుండు కదా కనువాండు. 192 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అయినను= అయినా; ఆ తత్త్యంబు; దృశ్యత్వంబు= ఆ పరమాత్మ తత్తం కనపడేతనం; 
నిరూఢంబు= స్పష్టంగా తెలియవచ్చేది; కాదు; ఎట్టు= ఏ విధంగా; అనినన్‌= అనగా; వినుము= వినుము; బంధవిముక్తుండు= 
బంధంనుండి విడివడినవాడు; కదా; కనువా(డు= చూచేవాడు. 


తాత్సర్యం: అట్లా అయినా ఆ తత్త్యం కనపడేది కావటం జరుగదు. వినుము. ఎందుకంటే, బంధంనుండి విముక్తి 
పొందినవాడే కదా చూచేవాడు. 


విశేషం: నారాయణుడు మొదలుకొని మహాజ్ఞానసంపన్నుల చక్కని తెలివికి పొలమైనా ఆ పరతత్త్యం కంటికి కనబడదు. 
ఎందుకంటే అది శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం వంటి విషయం కాదు. ఇంద్రియాలు వాటిని వాటి వికారాలను మాత్రమే 
చూస్తాయి. ఇక్కడ “చూచువాడు అనగా పరతత్తదర్శనం చేయగలవాడు అని అర్థం. పైన చెప్పిన ఇరవైనాలుగు తత్వాలలో 
చిక్కటమే బంధం. దానినుండి బయటపడటమే విముక్తి. ఇరవైనాలుగు తత్తాలలో చిక్కుకొన్నవాడికి అవే కనిపిస్తాయి. కాని 
వాటి కతీతంగా 'పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతియె' అన్నట్టు ఉన్నది కనిపించదు. దానికి బంధవిముక్తి సాధనం - అని భావం. 
ఈ భావాన్ని మరింత స్పష్టంగా చెప్పుతున్నారు. 


చ. స్మరహర! పొందు నింద్రియసమాజయుగంబు మనంబు బుద్దియుం 

బరువడిమై నహంకరణబంధము వాసిన జీవు( దత్సము 

త్మరసహితంబుగా నతండు దా బరతత్వమునందు లీనతం 

బొరయును, దాని నెవ్వరు ప్రబోధముగా€ గనువారు? సెప్పుమా! 193 
ప్రతిపదార్థం: స్మరహర!= మన్మథుడిని హరించిన ఓ శంకరా! పరువడిమైన్‌= మిక్కిలి వేగంతో; అహంకరణ బంధము= 


అహంకారం అనే బంధం; పాసిన జీవున్‌:= వదలిన జీవుడిని; ఇం(ద్రియసమాజయుగంబు= ఇంద్రియాల సముదాయపు జంట; 
మనంబు= మనస్సు; బుద్దియున్‌= బుద్దీ; పొందున్‌= పొందుతాయి (జీవుడిలో చేరుకొంటాయి); అతండు= ఆ జీవుడు; 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


తద్‌+సముత్కర సహితంబుగాన్‌= ఆ సముదాయంతో పాటు; పరతత్త్యమునందున్‌= అన్నింటికంటె వేరుగా మిన్నగా ఉండే 
పరమాత్మ తత్త్యంలో; లీనతన్‌= కలిసిపోవటాన్ని; పొరయును= పొందుతాడు; దానిన్‌= అట్టి పరతత్తాన్ని; ఎవ్వరు= ఎవరు; 
ప్రబోధముగాన్‌= చక్కగా తెలియవచ్చే విధంగా; కనువారు?= చూచేవారు? చెప్పుమా?= చెప్పుము. 


తాత్సర్యం: శివా! అహంకారాన్ని వదలిన జీవుడిలో రెండు విధాలైన ఇంద్రియాలూ, మనస్సూ, బుద్దీ లీనమైపోతాయి. 
అట్లా లీనమైన ఆ అన్నింటితోపాటు జీవుడు పరతత్త్యంలో లీనమైపోతాడు. ఇక పరతత్త్యాన్ని చూచేదెవరో 
చెప్పుము. 


విశేషం: 'చూడటం' అంటే చూచేవాడు (ద్రష్టు చూడబడేది (దృశ్యం) కన్ను ప్రసరించటం (దర్శనం) అనే మూడు ఉండాలి. 
పరతత్త్యం విషయంలో ఈ మూడు ఉండే అవకాశం లేదని ఈ పద్యం చెప్పుతున్నది. ఎట్లా గంటే పరతత్త్య విషయంలో మొదట 
నేను అనే భావం (అహంకారం) జారిపోతున్నది. దానితో జీవుడియందున్న రెండు విధాలైన ఇం[ద్రియాల గుంపులు, మనస్సు, 
బుద్దీ అనే పండ్రెండు తత్త్వాలు తమ ఉనికిని కోల్పోతాయి. అనగా నీళ్ళల్లోవేసిన ఉప్పురాయివలె కలిసిపోతాయి. అహంకారం+పది 
ఇంద్రియాలు+మనస్సు+బుద్ది అనే పదమూడు కలిసిపోయిన ఆ జీవుడు. సముద్రంలో చేరిన నదివలె ప్రత్యేకస్థితి లేకుండా 
పరతత్త్యంలో కలిసిపోతాడు. అనగా అక్కడ నిశ్చలంగా, నిలకడగా, నిర్వికారంగా, నిరంజనంగా ఉండేది పరతత్త్యం ఒక్కటే. 
అప్పుడు చూచేవాడూ, చూడబడేది, చూడటమూ అంతా ఆ పరతత్త్యమే. కాగా దానికంటె ఇతరుడు చూచేవాడు ఉండటం ఎట్లా 
సాధ్యం? అని పద్యతాత్సర్యం. 

ఇంద్రియ సమాజయుగంబు - అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు. ఇంద్రియాల లయం చెపుటవలన 
ఇం(ద్రియగుణాలు, వాటి కాధారభూతాలైన పంచభూతాలు అనేవాటి లయం కూడా చెప్పినట్లే అయింది. 


క. భూతము లన్నియు నడంగిన | యాతటిం దను€ దాన కనుచు నంజనరహిత 

త్వాతిశయ మెసంగ వెలింగెడు । నాతెలి వాతత్వమునకు నమరు మహేశా! 194 
ప్రతిపదార్థం: మహా+-ఈశా!= పరమేశ్వరా! భూతములు= నేల మొదలైన భూతములు; అన్నియున్‌= అన్నీ; అడంగిన+ఆ 
తటిన్‌= లీనమై పోయిన ఆ సమయంలో, తనున్‌= తనను; తాను+అ= తానే; కనుచున్‌= చూస్తూ; అంజన రహితత్వ+ 


అతిశయము= అంటులేనితనంవలన అయ్యే మహిమ; ఎసంగన్‌= ఒప్పగా; వెలిలెడు+ఆ తెలివి= (ప్రకాశించే ఆ జ్ఞానం; ఆ 
తత్త్యమునకున్‌= ఆ విధంగా లీనమైన జీవుడనే తత్త్వానికి; అమరున్‌= ఏర్పడుతున్నది. 


తాత్సర్యం: పరమేశ్వరా! ఈ విధంగా పంచభూతాలు మొదలుకొని మనస్సు, బుద్ది మొదలైనవన్నీ స్వరూపం 


కోల్పోయిన తరువాత జీవుడు తనను తానే చూస్తూ ఏ విధమైన అంటూ లేకుండా పరతత్త్యమే అటు వెలిగే స్థితిని 
పొందుతాడు. 


విశేషం: ఈ స్థితినే “అద్వైతం” అంటారు. అనగా రెండూలేని స్ధితి జీవదేవభేదం లేని స్థితి. దానినే 'సోహ9 మ్‌” అదే నేను 
అనే భావనతో వ్యవహరిస్తారు. “తత్త్వమసి” “అయమాత్మా (బ్రహ్మ “ప్రజ్ఞానం (బ్రహ్మ మొదలైన మహావాక్యాల తాత్సర్య స్థితిలో 
ఉండటం. 
ఆ. అని సనత్కునూరు€ డభవుతో మటియు ని । ట్లనియె దేహవర్తులైన దైవ 

తముల నెల్ల నాదరమున నాకర్ణింపు । మేర్పరింతు యోగహితము గోరి. 195 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 541 


ప్రతిపదార్థం: అని= ఇట్లు చెప్పి; సనత్కుమారుండు= సనత్కుమార మహర్షి మజియున్‌=ఇంకా; ఇట్టు= ఈ విధంగా; అభవుతోన్‌= 
శివుడితో; అనియెన్‌= అన్నాడు; యోగహితమున్‌= యోగపు మేలును; కోరి= వాంఛించి; దేహవర్తులు= దేహంలో తిరిగేవి; ఐన 
దైవతములన్‌= అయిన దేవతా స్వరూపాలను; ఎల్లన్‌= అన్నింటినీ; ఏర్పరింతున్‌= విడివిడిగా వివరిస్తాను; ఆదరమునన్‌= (శ్రద్దతో; 
ఆకర్షింపుము= వినుము. 


తాత్పర్యం: అని చెప్పి, సనత్కుమారుడు శివుడితో ఇంకా ఇట్టా అంటున్నాడు. శివా! యోగం చక్కగా తెలియటం 
కొరకు దేహంలో ఉండే దైవతాల నన్నింటినీ వివరిస్తాను. ప్రీతితో వినుము. 


నిశేషం: దైవతం అనగా ఏదో ఒక విశిష్టలక్షణంతో వెలుగొందే తత్త్యం. ఉదాహరణకు కన్ను, ముక్కు, చెవి మొదలైనవి. 
ఎందుకంటే కంటికుండే దర్శనసామర్థ్యం మరి దేనికీ, ఎక్కడా ఎప్పుడూ ఉండదు. అట్టాగే తక్కినవి కూడా. ఈ దృష్టితో 
భారతీయులు చెప్పుకొనే ముక్కోటి దేవతలను మనదేహంలోనే వివేకంతో దర్శించవచ్చును. అట్లా దర్శించటంవలన యోగం 
పరిపాకదశకు వస్తుంది. యోగం అనే మాటకు కలయిక అని ఒక అర్ధం - జీవబ్రహ్మముల ఏకత్వమే ఇక్కడ సందర్భాన్ని 
బట్టి యోగం. దానికి హితం అంటే ఆ భావన అభ్యాసపాటవంచేత గట్టిపడటం. 


సనత్కుమారు(డు శివునకు దేహాంతర్గతదైవతములం దెలుపుట (సం.13-167-1(కుంభ)) 


రూ 


జిహ్వ సోముండు వాణి శిఖి ప్రాణమున గాడు । దానంబునందు శతహ్రదాలి 
వ్యానస్తనాంతరవర్తులై పర్జన్య | గగనముల్‌ బలమున( గౌశికుండు 

మతి నపానమున సమానంబునందు నీ । శాన మిత్రాప్సరసృమితు లక్షు 

లందు సూర్యుండు మేన నంఘ్రులం జెవి భూమి । ధరణిధరుండు దిక్తతి యుపస్థ 


తే. మున. బ్రజాపతి బుద్ది యం దనఘ! బ్రహ్మ । యుండు నింతకు బుధ్యమానుం డనంగ 
వెలుగు నాత్మ యధిష్టాత విను ప్రబుద్దు(। డన నబుద్దుండు నా నొప్ప నతడు మటియు. 196 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా! జిహ్వన్‌= నాలుకయందు; సోముండు= చంద్రుడు; వాణి= వాగ్దేవత; శిఖి= అగ్ని; 
ప్రాణమునన్‌= ప్రాణం అనే వాయువునందు; గాడ్పు= వాయుదేవుడు; ఉదానంబునందున్‌= ఉదానం అనే వాయువులో; 
శతహ్రద+ఆలి= మెరుపుల వరుస; వ్యాన స్తన+అంతర వర్తులు= వ్యానం అనే వాయువులోను; రొమ్మునడిమి భాగంలోను 
తిరుగువారు; ఐ= అయి; పర్జన్య గగనముల్‌= ఇంద్రుడు ఆకాశమూ అనేవి; బలమునన్‌= బలంలో; కౌశికుండు= ఇంద్రుడు; 
మతిన్‌=బుద్దియందు; అపానమునన్‌= అపానమనే వాయువునందు; సమానంబునందున్‌= సమానం అనే వాయువులోను; 
ఈశాన మిత్ర అప్పరస్‌+ సమితులు= ఈశానుడు, సూర్యులు, అప్సరసల సముదాయము; అక్షులందున్‌= కన్నులలో; 
సూర్యుండు; మేనన్‌= ఒడలియందు; అంఘ్రులన్‌= కాళ్ళలో; చెవిన్‌= చెవియందు; భూమి; ధరణిధరుండు= విష్ణువు; దిక్తతి= 
దిక్కుల సముదాయము; ఉపస్టమునన్‌= జననేంద్రియములో; ప్రజాపతి= బ్రహ్మ; బుద్దిఅందున్‌= బుద్దిలో; బ్రహ్మ= బ్రహ్మదేవుడు; 
ఉండున్‌= ఉంటారు; ఇంతకున్‌= దీని కంతటికి; అధిష్టాత= ఆ(క్రమించి సర్వాధికారి అయి ఉండేవాడు; బుధ్యమానుండు= 
తెలియబడేవాడు; అనంగన్‌= అనగా; వెలుంగు+ఆత్మ= వెలుగునట్టి పరమాత్మ; మజియున్‌= ఇంకా; విను= వినుము; అత. 
డు= ఆ పరమాత్మ; ప్రబుద్దుడు= సర్వము చక్కగా ఎరిగియున్నవాడు; అనన్‌= అనగాను; అబుద్దుండు= ఏమియు 
తెలియనివాడు; నాన్‌= అనగాను; ఒప్పున్‌= ఒప్పుతూ ఉంటాడు. 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: శివా! వినుము. నాలుకయందు చంద్రుడు, వాక్కు, అగ్ని ఉంటాయి. ప్రాణవాయువులో వాయువు, 
ఉదానవాయువులో మెరపులు, వ్యానంలో వర్షాదేవత, రొమ్మునందు ఆకాశం, బలంలో ఇంద్రుడు, బుద్దిలో ఈశానుడు, 
అపానం అనే వాయువులో ద్వాదశాదిత్యులు, సమానం అనే వాయువులో అప్సరసలు, కన్నులలో సూర్యుడు, దేహం 
మొత్తం భూమి, పాదాలలో విష్ణువు, చెవిలో దిక్కుల సముదాయము, జననేంద్రియంలో ప్రజాపతి, బుద్దియందు 
(బ్రహ్మ ఉంటారు. ఈ అన్నింటికీ తెలియబడే ఆత్మ అధిష్థాత (సర్వశక్తిమంతుడైన అధికారి). అతడు ప్రబుద్దుడు, 
అబుద్దుడు అని రెండు విధాలుగా ఉంటాడు. 


విశేషం: ఇక్కడ విశేషంగా తెలిసికొనదగిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేహంలో అయిదు విధములైన వాయువులున్నాయి. 
వాటికి నిర్షిషమైన న్టానాలున్నాయి. పటిక ద్వారా వాటిని తెలుసుకొందాం. 
Do (2) అటు 


నాయువులు స్థానాలు 
1. (ప్రాణము హృదయం 
2 అపానము గుదము 
3. వ్యానము సర్వ శరీరము 
4. ఉదానము కంఠము 
5. సమానము నాభి 


ప్రజాపతి - అంటే స్థూలంగా బ్రహ్మ అనే అర్థం. కాని దక్షుడు, కశ్యపుడు మొదలైన ఆది సృష్టికర్తలను ఇక్కడ 
(ప్రజాపతి శబ్దంచేత (గహించాలి. (బ్రహ్మ అనగా వారికి కూడ పుట్టుక నిచ్చిన చతుర్ముఖుడు. బుధ్యమాను(డు - 
తెలియబడుచున్నవాడు; ప్రబుద్దుడు - మేలుకొన్నవాడు. అంటే వ్యక్తస్వరూపం. అబుద్దుడు - మేలుకొననివాడు - అవ్యక్తస్వరూపం. 
ఠా ఠా 
అనగా ఆత్మ వ్యక్తమనీ అవ్యక్తమనీ రెండు దశలతో ఒక్కటియే అయి ఉంటుందని భావం. 


క. ఈ దైవతముల నన్నిటి ।; నాదరమున( గనుచు యోగి యచలితనిష్టన్‌ 

వేదమయా! మూర్ణగతుం । డై దక్షతపేర్మి నిలుపు. బ్రాణము లచటన్‌. 197 
ప్రతిపదార్థం: వేదమయా!= వేదమే స్వరూపమైన పరమేశ్యరా!; యోగి= యోగం కలవాడు; ఈ దైవతములన్‌= ఈ దేవతా 
స్వరూపాలను; అన్నిటిన్‌= అన్నింటినీ; ఆదరమునన్‌= (ప్రీతితో; కనుచున్‌= చూస్తూ; అచలిత నిష్టన్‌= ఏ కొంచెమూ కదలికలేని 
నిష్టతో; మూర్తగతుండు= తలలోనికి ప్రవేశించినవాడు; ఐ= అయి; దక్షత పేర్మిన్‌= సామర్ష్యపు మహిమతో; అచటన్‌= శిరస్సునందు; 
ప్రాణములు= (ప్రాణాలను; నిలుపున్‌= నిలుపుతాడు. 
తాత్సర్యం: వేదమయుడవైన పరమేశ్వరా! యోగి ఈ దేవతలందరినీ ఆదరంతో చూస్తూ ఏ కొంచెమూ చెదరని 
నిష్టతో శిరస్సులోనికి (ప్రవేశించి, తన సమర్థతను పండించుకొని, ప్రాణాలను శిరస్సునందు నిలుపుతాడు. 


విశేషం: ఇందులో యోగసిద్దికి సంబంధించిన మూడు ప్రధానాంశాలను చెప్పుతున్నారు. 1. దైవతస్వరూపాలను చూడటం, 2. 
అట్లా చూస్తూ తాను సూక్ష్మశరీరంతో శిరస్సులోనికి చేరుకొనటం, 3. దేహంలో అక్కడక్కడ నిలిచి ఉన్న (ప్రాణాలను శిరస్సులోనికి 
తెచ్చి నిలపటం. యోగపరంగా ఇక్కడ శిరస్సు అంటే 'సహ(స్రారకమలం' అని భావించాలి. అది పరమాత్మ స్థానం. పరమాత్మ 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 543 


తక్కిన సర్వదేవతాస్వరూపాలకంటె విశిష్టమైనది. నిత్యము, సత్యము, ఆనందము మొదలైన సంజ్ఞలు కలది. అనగా తక్కిన 
దైవతములకు ఆ స్థితి లేదు. కనుక వాటిని 'చూడటం' అంటే వాటి తక్కువ స్థితిని నిర్ణయించుకొని, వాటిని అపేక్షించకుండా 
ఉండటం. వాటిని అపేక్షిస్తే యోగి ఆయా స్టానాలలోనే నిలిచిపోతాడు. వాటి గతే అతడిదీ అవుతుంది. ప్రాణాలను అక్కడ 
నిలపటం అంటే అనిత్యదశలో ఉన్నవాటికి నిత్యదశను కూర్చటం. దానివలన యోగి సర్వాన్నీ పరమాత్మలో లయం చేసి, 
తానూ లయమై పరమాత్మ తానయ్యే స్థితిని పొందుతాడని తాత్పర్యం. దీనికి 'దక్షతపేర్మి' కావాలి. ఎందుకంటే యోగం 
అభ్యసించేవాడికి ఏవో చిన్నచిన్న శక్తులు ఏర్పడుతాయి. వాటికి ప్రలోభపడితే వాడు పొందేది సర్వనాశనమే. అనగా మూర్తగతుడయ్యే 
స్థితికానీ, ప్రాణాలను అక్కడ నిలిపే స్థితిగానీ సిద్ధించదు. 
తే. అపుడు బుధ్యమానుని(గను నవ్వరిష్ట । తత్త్వ మవ్యక్త మండ్రు తద్దర్శియగు( బ్ర 

బుద్దు. దాతని నతని నబుద్దు. డెటు(గు | చుండు నివి యాత్మదశ లత. డొకండ యనఘ! 198 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యమూర్తీ!; అపుడు= ఆ సమయంలో; బుధ్యమానునిన్‌= తెలియబడేవాడిని; కనున్‌= చూస్తాడు; 
ఆ+వరిష్ట తత్తము= మిక్కిలి గొప్పదైన ఆ తత్త్వాన్ని; అవ్యక్తము= తెలియబడనిది; అనే అర్థంగల “అవ్యక్తం” అని; అం(డ్రు= 
అంటారు; (ప్రబుద్దుడు= ప్రబుద్దుడనే ఆత్మస్వరూపుడు; తద్‌+దర్శి= అతడిని చూచేవాడు; అగున్‌= అవుతాడు; ఆతనిన్‌= 
ఆ తెలియబడే వాడిని; అతనిన్‌= ఆ తెలిసికొన్నవాడిని; అబుద్దుండు= అబుద్దుడనే ఆత్మతత్తం; ఎజుంగుచుండున్‌= 
తెలిసికొంటాడు; ఇవి= ఈ చెప్పినవి; ఆత్మదశలు= ఆత్మలోని వేరువేరు అవస్థలు; అతండు= ఆ పరమాత్మ; ఒకండు+అ= 
ఒక్కడే. 
తాత్పర్యం: యోగి అపుడు తెలియబడేవాడిని - అంటే “వ్యక్త బ్రహ్మమును చూస్తాడు. అట్టా చూచిన విశేషస్థితిని 
'అవ్యక్తం' ప్రబుద్దుడు దానిని దర్శిస్తాడు. ఆ వ్యక్త, అవ్యక్త స్వరూపాలను రెండింటినీ అబుద్దుడు తెలిసికొంటాడు. 
నిజానికి బుధ్యమానుడు, (ప్రబుద్దుడు, అబుద్దుడు అనేవి దశలలో భేదాలే తప్ప ఆత్మ ఒక్కటే సుమా! 


విశేషం: (బహ్మతత్త్యం అనుభూతికి వచ్చినపుడు తెలిసేది, తెలిసేవాడూ, తెలియటం అనే దశాభేదాలు ఉండవని భావం. 
క ఇవ్విధము గాంచు యోగికి । నెవ్వరు సరిగారు యతు లనేకు లచలులై 
యవ్వస్తువు గోరుదు రది | దవ్వొరులకు యోగితతికి. దక్క మహేశా! 199 


ప్రతిపదార్థం: మహేశా!= పరమేశ్వరా! ఈ విధమున్‌= ఈ పద్దతిని; కాంచు యోగికిన్‌= దర్శించే యోగికి; ఎవ్వరున్‌= 
ఎవ్వరునూ; సరికారు= సాటికారు; యతులు= యత్నం శీలంగా గలవారు; అనేకులు= ఎంతోమంది; అచలులు= నిష్ట 
చెదరనివారు; ఐ= అయి; ఆ+వస్తువున్‌= ఆ పరతత్త్యమనే వస్తువును; కోరుదురు= కోరుతూ ఉంటారు; అది= ఆ తత్త్వం; 
యోగితతికిన్‌= యోగుల సముదాయానికి; తక్కన్‌= కాక; ఒరులకున్‌= ఇతరులకు; దవ్వు= దూరమైనది. 


తాత్పర్యం: పరమేశ్వరా! ఈ విధానాన్ని చూచే యోగికి సాటి వచ్చేవారు ఉండరు. ఎందరో పరమనిష్టతో దానికొరకు 
ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది యోగులకు తప్ప మరెవ్వరికీ అందుబాటులో ఉండదు. 


విశేషం: “ఎవ్వరు సరికారు' అంటే అతడు బ్రహ్మవేత్త కనుక (బ్రహ్మమే అయి, అసదృశస్థితిని పొందుతాడని భావం. 


ఆ. క్షరుండు నక్షరుండు( బరుండును నందు ర । వ్వినుతదశల6 బంచవింశకుండు ప్ర 
బుద్దనాము( డత డబుద్దుని€ గను బురు । ష విధముగను బ్రకృతిసంగ మెటుయు. 200 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+వినుతదశలన్‌= కొనియాడదగిన ఆ దశలయందు; క్షరుండున్‌= క్షరుడన్నపేరుగలవాడు; అక్షరుండున్‌= 
అక్షరుడన్న పేరు గలవాడు; పరు(డును= పరుడన్న పేరుగలవాడు; అందురు= అంటారు; పంచవింశకుండు= ఇరువది 
యైదవవాడు; ప్రబుద్దనాముండు= ప్రబుద్దుడనే పేరుగలవాడు; అతండు= ఆ ప్రబుద్దుడు; అబుద్దునిన్‌= అబుద్దుడనే వాడిని; 
పురుషవిధముగను= పురుషుడి తీరున; కనున్‌= చూస్తాడు; (ప్రకృతిసంగము= (ప్రకృతి అనే తత్త్యంతోడి కలయికను; ఎటు 
గున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఆత్మతత్త్యం క్షర, అక్షర, పర అనే పేర్లతో వేరువేరు దశలలో ఉంటుంది. ఇరువదియెదవ తత్త్యమైన 
రా 
వాడికి పేరు ప్రబుద్దుడు. అతడు అబుద్దుడిని పురుషుడి తీరున చూస్తాడు. ప్రకృతితో కలయికను పొందుతాడు. 


విశేషం: గీతావాక్యాన్ననుసరించి క్షరమంటే సర్వభూతాలు. అక్షరమంటే ఈ అన్నింటికీ మూలమైన కూటస్టతత్త్యం. పరమంటే 
ఈ రెంటికీ అతీతమైన పురుషోత్తమతత్త్యం. గీతలో పదునైదవ అధ్యాయం పురుషోత్తమ (ప్రాప్తియోగం. 16,17,18 శ్లోకాలలో 
ఈ అంశాల వివరణ ఉన్నది. ఇక్కడ పురుషుడంటే పరమాత్మ అనియే అర్థం. ప్రకృతి అంటే మాయ. దానితో సంగం ఉంటే 
పరమేశ్వరుడని పురుషుడికి పేరు. లేకుంటే సదాళివుడని పేరు. 


క. విను షడ్వింశు( డబుద్దుం । డనం జను వాజ్మనసములకు నందక యునికిం 
దను(గా నాతత్తంబుం । గనిన ప్రబుద్దుండ యతండు కామధ్వంసీ! 201 


ప్రతిపదార్థం: కామధ్వంసీ!= కాముడి రూపుమాపిన ఓ శివా!; విను= ఆలకించుము; షడ్వింశుండు= ఇరవై ఆరవ తత్త్వంగా 
లెక్కించబడు ఆ పరమాత్మ; వాక్‌+మనసములకున్‌= మాటకు, మనస్సుకు; అందక= దొరకక; ఉనికిన్‌= ఉండటంవలన; 
అబుద్దుండు= అబుద్దుడు; అనన్‌= అనగా; చనున్‌= ఒప్పుతాడు; ఆ తత్త్యంబున్‌= ఆ ఇరవై ఆరవ తత్త్వాన్ని; తను.గాన్‌= 
తానేగా; కనిన ప్రబుద్దుండు+అ= చూచిన ప్రబుద్దుడనే ఇరవై అయిదవ తత్తమే; అతండు= ఆ ఇరవై ఆరవ తత్తం 
రూపమైనవాడు. 


తాత్సర్యం: శివా! ఇరవై ఆరవతత్త్వానికి అబుద్దుడని వ్యవహారం. ఎందుకనగా అది మాటకూ, మనస్సుకూ 


అందదు. ఇరవై అయిదవ ప్రబుద్ధ తత్త్వం. అది - అనగా ఆ ఇరవై ఆరవ తత్త్వం అయిన అబుద్దుడు తానే అని 
గుర్తిస్తే అవి రెండూ ఒకటి అవుతాయి. 


నిశేషం: స్టూలంగా ఇరవై అయిదవ తత్త్వం అనగా జ్ఞానం పొందిన జీవాత్మ అనీ, ఇరవై ఆరవతత్త్యం పరమాత్మఠఅనీ, “అది 
నేనే అనుకొన్నప్పుడు ఆ రెండూ ఒకటే అవుతాయనీ, అదే కైవల్యమనీ అద్వైతమనీ మనం గుర్తించవచ్చును. 


క, వేజుగం గనినం బ్రకృతికి। జూటి విడిచినట్ల తనదు సుజ్ఞానము న 
క్కాటు విడిచి తనకంటెను । మీటి నొకటి లేమి గాను మెయికొనవలయున్‌. 202 


ప్రతిపదార్థం: వేజుగన్‌= అబుద్దుడు తన కంటె భిన్నమైనదిగా; కనినన్‌= చూస్తే; తనదు సుజ్ఞానము= తనదైన మంచి 
జ్ఞానాన్ని; ప్రకృతిన్‌= 'మాయ'” అనే పేరుగల ప్రకృతికి; చూజ విడిచిన+అట్టు+అ= ధారపోసినట్లే, ఆ+కాణు= ఆ అజ్ఞానాన్ని; 
=a ౧? వ్‌! Gy 
విడిచి= వదలి; తనకంటెను= తనకంటె; మీజన్‌= మించిపోయిదిగా; ఒకటి= వేరొకటి; లేమి= లేకుండుటను; కాన్సు= 
పొందటం; మెయికొనవలయున్‌= అంగీకరించాలి. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 545 


తాత్సర్యం: (ప్రబుద్దుడు అబుద్దుడిని తనకంటె వేరుగా చూస్తే తాను పొందిన ఉత్తమజ్ఞానమంతా (ప్రకృతికి 
ధారపోసినట్లే అవుతుంది. అట్లాకాక, ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని తనకంటె మించినది మరొకటి లేదు అనే 
జ్ఞానాన్ని సమ్మతించాలి. 


విశేషం: అద్వైతస్థితిని ఇందులో చక్కగా విశదీకరించారు. జీవాత్మ పరమాత్మలు వేరు అనుకొనటమే అజ్ఞానం. వేరుకాదు 
అనుకొనటమే సుజ్ఞానం. అజ్ఞానం బంధానికీ, సుజ్ఞానం మోక్షానికీ హేతువులు. 


వ. అని చెప్పి 203 
తాత్పర్యం: అని బోధించి. 


తే. తత్త్వ్వమున(గల్లు మూ డవస్థలను దెల్ల । ముగ భవద్దవ్యసన్నిధి నిగదనమున( 

గూర్చు టఖిలేశ! నీ వెఖుంగుటయు నాకు । నెల్ల యోగిజనంబులు నెజుంగు టయ్యె.' 204 
ప్రతిపదార్థం: అఖిల+-ఈశ!= సర్వమునకు (ప్రభువైన ఓ శంకరా!; తత్త్యమునన్‌= తత్త్యంలో; కల్లు మూ(డు+అవస్థలను= ఉండే 
మూడు దశలను; భవత్‌ భవ్య సన్నిధిన్‌= నీదైన పరమోత్తమ సన్నిధానంలో; తెల్లముగన్‌= స్పష్ట మయ్యేవిధంగా; నిగదనమునన్‌= 


పలుకునందు; కూర్చుట= కూర్చటమూ; నీవు, ఎణుంగుటయున్‌= తెలిసికొనటమూ; నాకున్‌= నాకు; ఎల్ల యోగి జనంబులు= 
యోగం పండిన జనాలందరూ; ఎజుంగుట= తెలిసికొనటంగా; అయ్యెన్‌= అయినది. 


తాత్సర్యం: సర్వేశా! తత్వంలో ఉండే మూడు దశలను నేను నీ దివ్యసన్నిధానంలో స్పష్టంగా చెప్పటం, నీవు 
వినటం అనేవి నాకు యోగిజనాలందరూ తెలిసికొన్నట్టయింది.' 


విశేషం: నిజానికి పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. సనత్కుమారుడి వలన అతడు క్రొత్తగా తెలిసికొనవలసింది ఏమీ లేదు. కాగా 
లోకానుగ్రహబుద్దితో అతడు అడగటం, ఇతడు చెప్పటం జరిగింది. కనుక యోగిజనాలందరూ తెలిసికొన్నట్టయింది అంటున్నాడు. 


వ. అని పలికి 'మునిజనకృత్యంబులు వివరించెద నవధరింపు' మనుమాటయు సువ్యక్తంబుగా నాడి యాక్రీడా 
తపస్వికి నప్పరమయశస్వి యిట్లనియె. 205 
ప్రతిపదార్థం: అని; పలికి= మాట్లాడి; మునిజనకృత్యంబులు= మునులైన జనులు చేయవలసిన పనులు; వివరించెదన్‌= 
చక్కగా తెలియజేస్తాను; అవధరింపుము= శ్రద్ధతో వినుము, అను మాటయున్‌= అనే మాటను; సువ్యక్తంబుగాన్‌= చాలా 
స్పష్టమైన తీరులో; ఆడి= పలికి; ఆ (క్రీడాతపస్వికిన్‌= విలాసంగా తపస్సు చేసికొనే ఆ పరమేశ్వరుడికి; ఆ+పరమయశస్వి=గొప్ప 
కీర్తిగల ఆ సనత్కుమారుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: ఇట్లా చెప్పి 'మునిజనుల పనులు వివరిస్తాను. దయతో వినుము” అనే మాటను చక్కగా తెలియునట్టుగా 
పలికి, (క్రీడాతపస్వి అయిన శివుడితో మహాకీర్తిగల ఆ సనత్కుమారుడు ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇక్కడ ఒక ధర్మరహస్యం ఉన్నది. మునిజనకృత్యాలు శివుడు అడుగలేదు. అడుగని విషయం అడగనివాడికి 
చెప్పురాదని ధర్మశాస్త్రం. మరి సనత్కుమారు డీ (ప్రసంగం ఎట్లా తెచ్చాడు? అన్న శంకకు సమాధాన ప్రాయంగా “అనుమాటయు 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


సువ్యక్తంబుగా నాడి”, 'క్రీడాతపస్వి”, 'పరమయశస్వి' అనే పదబంధాలను కవి కూర్చాడు. ఆ ధర్మం కేవలం సాధారణ 
మానవులకు సంబంధించినది. గురుశిష్యభావం ఉన్నచోట మాత్రమే పాటించవలసినది. ఇక్కడ అటువంటిది లేదు - అని 
చెప్పటం స మాటల తాత్పర్యం. 


ర 


క. ముని వనమున శూన్యాలయ । మున నైన గుహానికేతమున నేనిని నా 
సనబంధధీరు(డై మన । మున. గొని యింద్రియము విషయమున బెడ(బాపున్‌. 206 


ప్రతిపదార్థం: ముని= ముని అయినవాడు; వనమునన్‌= అడవియందో; శూన్య+ఆలయమునన్‌+ఐనన్‌= జనంలేని ఇంటియందో, 
గుహానికేతమునన్‌+ఏనినిన్‌= కొండగుహ అనే నివాసంలోనో; ఆసన బంధ ధీరు(డు= కూర్చుండే తీరునందు చెదరని స్థితి 
కలవాడు; ఐ= అయి; ఇంద్రియమున్‌= ఇం(ద్రియాన్ని; మనమునన్‌= మనస్సులోనికి; కొని= (గ్రహించి; విషయమునన్‌= విషయంనుండి; 
పెడన్‌ పాపున్‌= దూరం చేస్తాడు. 


తాత్సర్యం: ముని అడవియందో, జనసంచారం లేని పాడుకొంపలోనో, కొండగుహలోనో ఏ మాత్రమూ పట్టు 
తప్పని ఆసనస్థితి కలవాడై, ఇంద్రియాన్ని మనస్సులో లయింపజేసి, విషయంనుండి దూరం చేస్తాడు. 


విశేషం: ఉన్న స్థానం యోగప్రతిబంధకం కాకూడదు. అందుకని అడవి మొదలైనవి. ఆసనం అంటే కూర్చుండే తీరు. 
శరీరాన్ని నిశ్చలం చేయకపోతే మనస్సు అతిచంచలం అవుతూ ఉంటుంది. అందుకని ఆసనబంధధీరత్వం. ఇం(ద్రియం 
జాత్యేకవచనం. ఇం(ద్రియాలు అయిదింటినీ (గ్రహించాలి. అట్లాగే శబ్దస్సర్శ్భరూప రసగంధాలు అయిదు. విషయాలవైవు 
ప్రసరించే యింద్రియాలను మనస్సులో (త్రొక్కిపెట్టాలి. అప్పుడే యోగం కుదురుతుంది. 


క. గురు నుపదేశము నడపుం । బురహర! విణ్యూత్ర వేగముల నాంకలితో. 

బొరయం డయ్యభ్యసనము । గురువుగ నాహార మెపుడు. గొన డే చవులన్‌. 207 
ప్రతిపదార్థం: పురహర!= శివా!; గురు+ఉపదేశము= గురువు చెప్పిన బోధ; నడపున్‌= సాగిస్తాడు; విట్‌+మూ(త వేగములన్‌= 
మలము, మూత్రము అనేవాటి తొందరలను; ఆశలితోన్‌= ఆకలితో పాటు; పొరయండు= పొందడు; ఆ+అభ్యసనము= ఆ 


అభ్యాసం; గురువుగన్‌= పెద్దది అయ్యేటట్టుగా; ఏ చవులన్‌= ఎట్టి రుచులతోను; ఆహారమున్‌= ఆహారాన్ని; ఎపుడున్‌= 
ఎప్పుడూ; కొనండు= (గ్రహించడు. 


తాత్సర్యం: గురువు బోధించిన పద్దతిని పాటిస్తాడు. మలమూ(త్రముల వేగాన్నీ, ఆకలినీ పొందడు. దానికి 


అనుగుణంగా రుచి పాకాలను మరచి, ఎప్పుడూ ఆహారం గ్రహించని అభ్యాసం చేస్తాడు. 


విశేషం: ఆసనబంధ దీరతకు ఆటంకమైన మలమూత్ర విసర్జన అవసరం లేని స్థితిని ఉపవాసాదులద్యారా అభ్యసించి 
నిశ్చలంగా ఉండగలుగుతాడని తాత్పర్యం. 
క కుడిచిన యప్పుడ యోగము । దొడంగుటయును వలదు; మనసు దూలకయుండన్‌ 

మృడ! వినుము బుద్దిగొని యె । క్కుడు నిష్టను వలయు దాని€ గుదియింపంగన్‌. 208 


ప్రతిపదార్థం: మృడ!= ఓ శివా!; వినుము; కుడిచిన+అప్పుడు+అ= భోజనం చేసిన వెంటనే; యోగము= యోగాన్ని; 
తొడంగుటయును= మొదలుపెట్టటం; వలదు= వద్దు; బుద్దిన్‌= బుద్దిని; కొని= పట్టుకొని; ఎక్కుడు నిష్టను= అధికమైన 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 547 


చెదరని తనంతో; మనసు; తూలక+ఉండన్‌= తూలిపోకుండా; దానిన్‌= దానిని; కుదియింపంగన్‌= నొక్కి పెట్టటం; వలయున్‌= 
చేయాలి. 


తాత్సర్యం: శివా! తిన్న వెంటనే యోగాభ్యాసాన్ని మొదలు పెట్టరాదు. బుద్దితో మనసు చెదరకుండా ఎక్కువ నిష్టతో 
దానిని అణచి పెట్టాలి. 


విశేషం: మనస్సు అంటే సంకల్ప వికల్పాలు, బుద్ది అనగా నిశ్చయాత్మకమైన దశ. యోగం అంటేనే చిత్తవృత్తులను 
అరికట్టటం. కనుక మనస్సును అణచివేయటం అంటే అమనస్కదశ. ఇది యోగంలో ఒక స్థాయి. 


క. అది గుదిసిన విజ్ఞానము । గదలక నిర్వాత దీపకాంతియు. బోలెం 
బొదలును జిత్తంబును నుప | లదశాసంప్రాప్తి నిశ్చలం బగు దానన్‌. 209 


ప్రతిపదార్థం: అది= ఆ మనస్సు; కుదిపినన్‌= అణగిపోతే; విజ్ఞానము= విశేషమైన జ్ఞానం; కదలక= చలనంలేక; నిర్వాత 
దీప కాంతియున్‌ పోలెన్‌= గాలి లేనిచోట వెలుగు వలె; పొదలును= ఉంటుంది; దానన్‌= దానిచేత; చిత్తంబును= మనస్సు 
కూడా; ఉపల దశా సంఫప్రాప్తి= రాతివంటి స్థితిని పొందటం చేత; నిశ్చలంబు= చలనంలేనిది; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: మనస్సు అణగితే విజ్ఞానం గాలిలేనిచోట దీపంవలె కదలకుండా ఉంటుంది. దానివలన చిత్తము కూడా 
రాతివలె నిశ్చలంగా ఏర్పడుతుంది. 


విశేషం: చిత్తచలనం అనగా లక్ష్యంమీదినుండి ఇతర విషయాలకు జరగటం. కదిలే సూదిలో దారం ఎక్కించటంవలె 
అటువంటి చిత్తంలో యోగాన్ని పొందటం అసాధ్యం. కనుక యోగాభ్యాసం చేసేవాడు చిత్తాన్ని స్థాణువుగా మలచుకోవటం 
అవసరమని పద్య తాత్పర్యం. 


తే. అనఘ! నిర్జన నిశ్శబ్దమైన యట్టి । చోటు హృదయస్సు( డగు దేవు. జూచుపనికి 
వలయు; లేకున్న శబ్దసంకలిత మేని । సజ్జనాన్విత స్థల మార్యసమ్మతంబు. 210 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; నిర్జన నిశ్ళబ్దము= జనులు లేనిది, సవ్వడిలేనిది; ఐన అట్టి చోటు= అయిన తావు; 
హృదయస్టుడు= హృదయంలో ఉన్నవాడు; అగు దేవున్‌= అయిన దేవుడిని; చూచు పనికిన్‌= చూచేపనికి; వలయున్‌= కావాలి; 
లేక+ఉన్నన్‌= అట్టిది లేకపోతే; శబ్దసంకలితము+ఏని= సవ్వడితో కూడినది అయితే; సత్‌+జన+అన్విత స్థలము= మంచి 
జనులతో కూడిన తావు; ఆర్య సమ్మతంబు= ఆర్యులకు ఇష్టమైనది. 


తాత్సర్యం: శివా! హృదయంలో ఉన్న దేవుడిని చూచే పనికి జనాలు, సవ్వడులు లేని తావు కావాలి. ఒకవేళ 
అట్టితావు లభించక సవ్వడి ఉన్న తావు అయితే మంచివారు ఉన్నది మేలని ఆర్యులు చెప్పుతారు. 


విశేషం: జనసంచారం, వివిధాలైన సవ్వడులు విషయాలవైపు ఇంద్రియాలను, మనస్సునూ లాగివేస్తాయి. యోగం భంగపడుతుంది. 

కనుక నిర్జన, నిశ్శబ్ద స్థానాన్ని నిర్దేశిస్తున్నారు. అయితే అట్టిది దుర్లభం. కనుక సత్‌+జనులు= సత్‌ అంటే పరమాత్మయొక్క ఒక 
జ త 6౩. యలు ఇ అ ళల 

లక్షణమైన అస్తిత్వం. దానియందు ఉండే జనులు సజ్జనులు. వారున్న తావు శబ్దసంకలితమైనా అది పరమాత్మపరమే అవుతుంది 

కనుక యోగం భంగం కాదు. ఆర్యులు అనగా ఒక (ప్రత్యేకమైన జీవనవిధానం కలవారు. ఇది జాతి కాదు. స్వభావం. 

హృదయస్సుడు “ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశేత_ర్టున తిష్టతి” అని గీత. పద్మకోశంవలె ఉండే హృదయంలో నీవారపు 

ముల్లువలె ఉండే సన్నని రంధ్రంలోని అన్నిజ్యాలలో చివరిభాగంలో సదాశివుడు ఉంటాడని వేదమం(త్రం చెప్పుతున్నది. 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను తమము నిస్తమము. జే । తనారహిత చేతనా సుధామయతా స్టా 
ననిరూఢము నగు తత్వము । గను నిన్నియుం గలుగు యోగి కరుణామూర్తీ! 211 


ప్రతిపదార్థం: కరుణామూర్తీ!= దయామూర్తీ! విను= వినుము; తమము= అజ్ఞానరూపమైన చీకటి; నిస్తమమున్‌= చీకటిలేని 
స్థితి; చేతనారహిత చేతనాసుధామయతా స్థాన నిరూఢము= చైతన్యములేనిది, చైతన్యము అనే అమృతముతో నిండినది 
అయిన చోటుగా దృఢపడినది; అగు తత్త్యమున్‌= అయిన పరమాత్మ తత్త్వాన్ని; ఇన్నియున్‌= పై చెప్పిన లక్షణాలన్నీ; కలుగు 
యోగి= కల యోగి; కనును= దర్శిస్తాడు. 


తాత్సర్యం: కరుణామూర్తీ! వినుము. చీకటి, చీకటిలేనిది, చైతన్యము లేనిది, చైతన్యమే అమృతస్వరూపం అయినది 
అయిన తత్త్వాన్ని పై లక్షణాలన్నీ ఉన్న యోగి దర్శిస్తాడు. 


విశేషం: ఇందులో తమము - నిస్తమము; చేతనారహితము - చేతనాసహితము - అని తత్యానికి రెండేసి విరుద్దధర్మాలు 
చెప్పారు. దీనిని సరిగా సమన్వయించుకొనాలి. తమము అనగా అజ్ఞానులకు అది ఒక భయంకరమైన చీకటి. అనగా దానిని 
గురించి వారేమాత్రము తెలిసికొనలేరు. నిస్తమము అనగా జ్ఞానవంతులకు అదే ఒక మహాజ్యోతి. అందులో వారు సర్వాన్నీ 
దర్శిస్తారు. అట్లాగే పరతత్త్యం సృష్టిలోని ఇతర పదార్థాల వంటి చైతన్యం - చేతనధర్మం - కదలిక మొదలైన లక్షణాలు లేనిది 
ఆలి 4! ల అ నజ యా Es 
కనుక చేతనారహితం. సృష్టిలోని బ్రహ్మ మొదలు అతినీచమైన పదార్థం వరకు ఉండే సర్యానికి చైతన్యాన్ని ప్రసాదించేది కనుక 
చైతన్యరూపమైన అమృతస్థితియే స్వభావమైన తావు. పై లక్షణాలు (206-210 పద్యాలలో చెప్పినవి) కల యోగికి ఆ పరతత్త్యం 
గోచరిస్తుంది. 


క. మదనహరా! యోగనిరతు । లది గని దుఃఖముల దొజ(దగి యజరామరతా 

స్పదమగు నెలవుల నిలుతురు । పొదలుదు రణిమాదిచయ విభూతిపదమునన్‌. 212 
ప్రతిపదార్థం: మదనహరా!= మన్మథుడిని హరించిన ఓ పరమేశ్చరా!; యోగనిరతులు= యోగమునందు నిష్టకలవారు; అది=దానిని; 
కని=చూచి; దుఃఖములన్‌= దుఃఖాలను; తొజంగి= తొలగించుకొని; అజర+అమరతా+ఆస్పదము= ముదిమి, చావు లేనితనానికి 


వీలుకలవి, అగు నెలవులన్‌= అయిన తావులలో; నిలుతురు= శాశ్వతంగా ఉంటారు; అణిమ+ఆది చయ విభూతి పదమునన్‌= 
అణిమ మొదలైన అష్టసిద్దుల సముదాయపు ఐశ్వర్యం ఉన్న తావునందు; పొదలుదురు= తిరుగుతూ ఉంటారు. 


తాత్పర్యం: శంకరా! యోగనిష్ట కలవారు ఆ తత్త్వాన్ని అందుకొని, దుఃఖాలన్నింటినీ తొలగించుకొని, చావు, 
ముదిమి లేని తావులలో శాశ్వతంగా ఉంటారు. అణిమ మొదలైన సిద్దుల సంపదలతో విహరిస్తూ ఉంటారు. 
నిశేషం: దుఃఖాలు - జన్మదుఃఖం, జరాదుఃఖం, మృత్యుదుఃఖం మొదలైనవి, ఎక్కడ ఇంద్రియాలు సుస్థితి లేకుండా 
కష్టపడుతూ ఉంటాయో అది “దుఃఖం” - దుర్గతి పొందిన ఇంద్రియస్టితి కలది అని దీనికి అర్థాన్ని సంభావించాలి. అణిమ, 
మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - అనేవి అష్టసిద్దులు. ఇవి యోగికి సిద్దిస్తాయి. అయితే 
ఐహికసుఖాపేక్షతో గానీ, ప్రదర్శనకు గానీ వీటిని వినియోగిస్తే వాడు తత్‌క్షణమే యోగటభ్రష్టుడవుతాడు. వీటిద్వారా పరమాత్మ 
దర్శనాన్ని సుదృఢం చేసికొనటమే ఉత్తమలక్ష్యం. 


వ. అని మటియును. 213 


తాత్సర్యం: సనత్కుమారుడు ఈ విధంగా చెప్పి ఇంకా ఇట్లా అంటున్నాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 549 


తే. యక్షగంధర్వసిద్ద సాధ్యాది భూత । కోటికంటెను మిగిలి యోగులు నిజేచ్చం 

బర(గుదురు భవ్యయోగతత్పరుల మేము । నిట్టు లగుట యోగీశ! నీ యెజటుంగు పనియ. 214 
ప్రతిపదార్థం: యోగి+ఈశ!= యోగులకుప్రభువైన ఓ పరమాత్మా! యోగులు= యోగసిద్ది పొందినవారు; యక్ష గంధర్వ 
సిద్ద సాధ్య+ఆది భూతకోటికంటెను= యక్షులు, గంధర్వులు, సిద్దులు, సాధ్యులు మొదలైన ప్రాణుల సముదాయంకంటె 
కూడా; మిగిలి= అతిశయించి; నిజ+ఇచ్చన్‌= తమ ఇష్టాన్నిబట్టి; పరంగుదురు= (ప్రవర్తిస్తూ ఉంటారు; భవ్య యోగ తత్సరులము= 
మిక్కిలి శ్రేష్టమైన యోగమునందు మాత్రమే బుద్దిగలవారము; ఏమును= అయిన మేము కూడ; ఇట్టులు= ఈ విధంగా; 
అగుట= కావటం; నీ+ఎణు(గు పని++అ= నీవెరిగిన కార్యమే. 


తాత్సర్యం: యోగినాథా! యోగులు సిద్దులు మొదలైన దేవజాతులకంటె మించిపోయి తమ ఇష్టాన్ని బట్టి ప్రవర్తిస్తూ 
ఉంటారు. భవ్యమైన యోగమునందు చెడని నిష్ట గల మేము కూడా అట్లా కావటం నీకు తెలిసిన విషయమే కదా! 
నిశేషం: విద్యాధరులు, అప్పరసలు, యక్షులు, రక్షస్సులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచులు, గుహ్యకులు, సిద్దులు, 
సాధ్యులు వీరిని దేవయోనులు అంటారు. వీరు దేవతలకు మానవులకు మధ్యవారు. ఆంగ్లంలో వీరిని 5801 8065 అంటారు. 


మేము అటువంటివారమే అని చెప్పటం నిదర్శనంకొరకే కానీ అహంకారదృష్టితో కాదు. ఇది ఫల(శ్రుతివలె రుచి పుట్టించటానికి 
చేసిన ప్రసంగం. 'మేము' అనే బహువచనం కూడా అటువంటిదే. దానిని (క్రింది భాగంలో వివరిస్తున్నారు. 


వ అని సహజన్ము లయిన సనక సనందన సనత్సుజాతులం దలయథించిన వాండయి వెండియు. 215 
ప్రతిపదార్థం: అని= ఇట్లా చెప్పి; సహజన్ములు= కలిసిన పుట్టుక కలవారు; అయిన సనక సనందన, సనత్సుజాతులన్‌= 
సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు అనేవారిని; తలధపించినవా(డు= స్మరింపచేసినవాడు; అయి; వెండియున్‌= ఇంకా. 

తాత్సర్యం: ఇట్టా చెప్పి, తన తోబుట్టువు అయిన సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు అనేవారిని 


తలపింప చేసి ఇంకా ఇట్లా అన్నాడు. 


తే. యోగధర్మంబు కంటెను నుత్తమంబు । గలుగ నేరదు ధర్మ మొక్కటియు నపున 

రాగమం బగు పదమున కరయ నిదియ । మేటి నిచ్చెన సంయమికోటి కెల్ల. 216 
ప్రతిపదార్థం: యోగధర్మంబుకంటెను= యోగం అనే ధర్మంకంటె; ఉత్తమంబు= గొప్పది (అగు); ధర్మము= ధర్మం; 
ఒక్కటియున్‌= ఒక్కటికూడా; కలుగన్‌నేరదు= ఉండజాలదు; ఇది+అ= ఇదే; అరయన్‌= పరిశీలించగా; సంయమకోటికిన్‌+ఎల్లన్‌= 
ఇం(ద్రియ నిగ్రహాదులు కలవారందరికీ; అపునర్‌+ఆగమంబు+అగు= తిరిగివచ్చుటలేనిదైన; పదమునకున్‌= స్థానానికి; మేటినిచ్చెన= 
గొప్ప నిచ్చెన, 
తాత్సర్యం: యోగధర్మంకంటె ఉత్తమమైన ధర్మం ఒక్కటి కూడా లేదు. మునుల సముదాయం తిరిగిరాక లేని 
స్థానాన్ని చేరుకొనటానికి ఇదే మేటినిచ్చెన. 


విశేషం: 'సంయమికోటి' అనటంవలన ఆ స్థాయికి ఎదగలేనివారికి కర్మభక్తిజ్ఞాన మార్గాలు ఉన్నాయి అని సూచించినట్లయినది. 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. యోగంబుతెఅంగు సెప్పితి | భోగివరాభరణ! సాంఖ్యమును జెప్పెదం ద 
ద్దాగులగు నైష్టికులు భవ । సాగరముం గడతు రైక్యసంబోధమునన్‌. 217 


ప్రతిపదార్థం: భోగివర+ఆభరణ!= శ్రేష్టమైన సర్పాలు భూషణాలుగా గల ఓ శివా!; యోగంబు తెజంగు= యోగం విధానాన్ని; 
చెప్పితిన్‌= చెప్పాను; సాంఖ్యమునున్‌= జ్ఞానమార్గాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను; తద్‌+భాగులు= దానిని భజించేవారు; అగు 
వైష్టికులు= అయిన నిష్టకలవారు; ఐక్య సంబోధమునన్‌= ఆ రెంటి కలయికను చక్కగా తెలియటంవలన; భవసాగరమున్‌= 
సంసారమనే సముద్రాన్ని; కడతురు= దాటుతారు. 


తాత్సర్యం: శివా! ఇంతవరకు యోగమార్లాన్ని వివరించాను. ఇంక సాంఖ్యాన్ని చెప్పుతాను. దానిని సేవించే నిష్ట 
కలవారు యోగమూ, సాంఖ్యమూ ఒక్కటే అనే భావంతో సంసారసముద్రాన్ని దాటుతారు. 


విశేషం: పైన యోగమే తప్ప అపునరాగమనస్థితికి మరొక ధర్మం లేదన్నారు. ఇంక సాంఖ్యం చెప్పట మెందుకు? అనే శంక 
కలుగుతుంది. దానిని తొలగించటానికి యోగము - సాంఖ్యము ఒక్కటే అనే భావాన్ని ఇందులో ముందుగా ప్రస్ఫుటం చేస్తున్నారు. 
ఏకం యోగం చ సాంఖ్యం చ యః పశ్యతి స పశ్యతి" (5-5) అని గీతావాక్యం. యోగమూ, సాంఖ్యమూ ఒక్కటే అని ఎవడు 
భావిస్తాడో వాడే సరియైన భావుకుడు - అని అర్థం. 


సనత్కుమారుడు రుద్రునకు సాంఖ్యయోగంబు తెణం గెటింగించుట (సం.13-168-1(కుంభ)) 


వ. కావున నత్యాదరంబున నాకర్ణింపు' మని పలికి యిట్లనియె. 218 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అత్యాదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో; ఆకర్లింపుము= వినుము; అని; పలికి= చెప్పి; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: కాబట్టి మిక్కిలి శ్రద్దతో వినుము” అని ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇక్కడ అత్యాదరం (క్రోతకు శివుడికి కాదు. అత్యాదరంతో వినటం ఏల? - అనగా యోగం పరమోత్తమధర్మం 
అన్నారు. దాని తరువాతిదిగా చెప్పేదానిని ఎందుకు పట్టించుకోవాలి అనే శంకను విడనాడాలి. ఎందుకంటే యోగమూ, 
సాంఖ్యమూ ఒక్కటిగానే దర్శించాలి కనుక. 


ఆ. “ఇంద్రియములకంటె నీశాన! మన మహం । కారతత్త్వ మంతకంటె, దాని 
కంటె బుద్ధి, బుద్ధికంటె. బ్రకృతి యెక్కు। డిన్నిటికిని బురుషు( డెక్కు డరయ. 219 


ప్రతిపదార్థం: -ఈశాన!= ఈళశ్య్వరా!; ఇంద్రియములకంటెన్‌= చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు - అనేవాటికంటె; 
మనము= మనస్సు; అంతకంటెన్‌= దానికంటె; అహంకారతత్త్యము= 'నేను' అనే భావన పుట్టే తత్వమూ; దానికంటెన్‌= 
దానికంటె; బుద్ధి= నిశ్చయాత్మకమైన బుద్ది అనే తత్త్యమూ; బుద్దికంటెన్‌= బుద్దికంటె; ప్రకృతి= (ప్రకృతి అనే తత్త్యమూ; 
ఎక్కుడు= మిన్న అయినవి; అరయన్‌= పరిశీలించి చూడగా; పురుషుండు= పురుషుడు అనే తత్త్వం; ఇన్నిటికిన్‌= ఈ 
అన్నింటికీ; ఎక్కుడు= అధికమైనది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 551 


తాత్సర్యం: “ఈశ్వరా! ఇంద్రియాలకంటె మనస్సు, దాని కంటె అహంకారతత్తం, దానికంటె బుద్ది, దానికంటె 
ప్రకృతి ఎక్కువ. ఏటన్నిటికంటె పురుషుడు మిన్న. 


విశేషం: శబ్ద స్పర్శ రూపరస గంధాలను (గ్రహించి మనస్సు కందించేవి ఇంద్రియాలు. సంకల్పవికల్పాల పుట్ట మనస్సు. నేను 
చూస్తున్నాను, నేను వింటున్నాను - అన్నతీరుగా వ్యవహరించే తత్త్యం “అహంకారం”. మనస్సు, అహంకారమూ అందించే 
విషయాలను తెలిసికొని, నిశ్చయాలను కలిగించేది బుద్ది. దానికి పై మెట్టున ఈ అన్నింటికీ మూలకారణమై ఉండే మాయను 
ప్రకృతి” అంటారు. ఈ అన్నింటికి పై స్థాయిలో “పురం అనే వ్యవహారం గల దేహంలో సాక్షి మాత్రంగా శయనించి ఉండే 
తత్వం పురుషుడు. ఇంద్రియాదులు క్రమంగా మెట్టు. “పురుషుడు” ఇన్నిటిని ఎక్కాడు అని విడిగా చెప్పటం వలన ఇది 
'గమ్యం' - అందవలసిన చోటు అని చెప్పినట్టయింది. 


తే. అంబరాది భూతములు శబ్దాది గుణము । లింద్రియము లిరుదెటి(గు బాలేందుమౌళి! 


మన మహంకారబుద్దు లిట్లొనరి ప్రకృతి. । గలయ( దత్వచతుర్వింశకత్వ మొందు. 220 
ప్రతిపదార్థం: బాల+ఇందుమౌళి!= బాలచంద్రుడు శిరోభూషణంగా ఉన్న ఓ పరమేశ్వరా! అంబర+ఆది భూతములు= 
ఆకాశం మొదలైన భూతాలు (5); శబ్ద+ఆది గుణములు= శబ్దం మొదలైన గుణాలు (5); ఇరు+తెణయగు= రెండు 
విధాలయిన; ఇంద్రియములు= ఇం[ద్రియాలు (10); మనము= మనస్సు (1; అహంకారబుద్దులు= అహంకారం అనే 
తత్త్యమూ; బుద్ది అనే తత్తమూ (2); ఇట్టు= ఈ విధంగా; ఒనరి= కూడి; (ప్రకృతిన్‌= (ప్రకృతి అనే తత్వంలో; కలయన్‌= 
కలియగా; తత్త్యచతుర్‌+ వింశకత్వంబు= తత్తాల ఇరువది నాల్గింటితనము; ఒందున్‌= ఏర్పడుతుంది. 
తాత్సర్యం: శివా! ఆకాశం మొదలైన భూతాలు ఐదు. వాటి గుణాలైన శబ్దం మొదలైనవి అయిదు. రెండు విధాల 
ఇంద్రియాలు పదీ, మనస్సు, అహంకారం, బుద్ది అనే మూడూ, ప్రకృతి అనే ఒక తత్త్యమూ కలిసి మొత్తం ఇరువది 
నాలుగు తత్త్వాలు అవుతాయి. 


విశేషం: 1. భూతాలు : ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. 
2. గుణాలు : శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. 


3. ఇం(ద్రియాలు : (1) కర్మేంద్రియాలు: 1. వాక్కు, 2. చేయి, 3. కాలు, 4.విసర్దనేంద్రియము, 5.జననేంద్రియము, 
(2) జ్ఞానేంద్రియాలు: 1.చర్మము, 2. కన్ను, 3. చెవి, 4. నాలుక, 5.ముక్కు. 

క. చేతను(డగు పురుషుని ని । శ్లేతనయగు ప్రకృతి వొంది చేతనతాప్ర 

స్పీత యగుం బెజతత్త్వము । లాతత్వం బను మహాబ్దియందలి తర(గల్‌. 221 
ప్రతిపదార్థం: చేతనుండు= ప్రాణశక్తి కలవాడు; అగు పురుషునిన్‌= అయిన పురుషుడనే తత్త్వాన్ని; నిశ్చేతన= ప్రాణశక్తి 
లేనిది; అగు (ప్రకృతి= అయిన (ప్రకృతి; పొంది= చేరుకొని; చేతనతా ప్రస్ఫీత= ప్రాణశక్తితో మిక్కిలి శక్తి గలది; అగున్‌= 
అవుతుంది; 'పెజతత్త్యములు= మిగిలిన ఇరవై మూడు తత్తాలు; ఆ తత్త్యంబు= ఆ ఇరవై నాలుగవదైన (ప్రకృతి; అను 
మహా+అబ్దియందలి తరంగల్‌= అనే మహాసముద్రంలోని తరంగాలు. 
తాత్సర్యం: చైతన్యం గల “పురుషుడు” అనే తత్తాన్ని ఆశ్రయించి, చైతన్యం లేని ప్రకృతి చైతన్యం పుష్టిగా కలది 
అవుతుంది. తక్కిన తత్తాలు ఆ తత్త్యం అనే మహాసముద్రంలోని తరంగాలు. 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ప్రకృతి మొదలూ పంచభూతాలవరకు ఉండే ఇరవైనాలుగు తత్తాలు సహజసిద్దంగా చైతన్యం లేనివి. సహజసిద్దము, 
నిత్యమూ అయిన చేతనధర్మం - ఇరవై అయిదవదైన పురుషతత్త్వానికి మాత్రమే ఉన్నది. చైతన్యం లేని ప్రకృతి, చైతన్యం 
గల పురుషుడిని పొంది అయస్కాంతాన్ని పొందిన ఇనుము అయస్కాంత ధర్మాన్ని పొందినట్టుగా చైతన్యం కలది 
అవుతుంది. ప్రకృతి ఒక మహాసము[ద్రంవంటి దయితే తక్కిన బుద్ది మొదలైనవి అందలి తరంగాలు. అనగా (ప్రకృతికి 
సం[క్రమించిన చేతనధర్మం వాటికి కూడా ఏర్పడుతుంది. ఏర్పడుతుంది అనగా పోయే అవకాశం కూడా ఉన్నదని అర్థం. 
ప్రకృతి మొదలైనవాటి చైతన్యం నిత్యం కాదని తాత్సర్యం. 


క. గుణముల. బొందండు పురుషు(డు । గుణమహితా! ప్రకృతి యిచ్చు గుణముల కేమే 
గుణములు దానను గుణులై । గుణిత్వ మా నిర్గుణాత్మకున కొలయించున్‌. 222 


ప్రతిపదార్థం: గుణమహితా!= గుణాలచేత గొప్పతనం పొందినవాడా!; పురుషుండు= పురుషుడనే తత్త్వం; గుణములన్‌= 
గుణాలను; పొందండు= పొందడు; (ప్రకృతి= (ప్రకృతి అనే తత్వం; గుణములకున్‌= గుణాలకు; ఏమి+ఏన్‌= ఏవైనా; గుణములు= 
గుణాలను; ఇచ్చున్‌= ఇస్తుంది; దానను= దానిచేత; గుణులు+ఐ= గుణాలు కలవియై; ఆ నిర్గుణ+ఆత్మకునకున్‌= గుణాలు 
లేని స్వభావం కల ఆ పురుషుడికి; గుణిత్వము= గుణములు కలవా డగుటను; ఒలయించున్‌= కలిగిస్తాయి. 


తాత్సర్యం: శివా! పురుషుడికి ఏ గుణాలూ లేవు. ప్రకృతియే గుణాలకు ఏవైనా గుణాలను ఇస్తుంది. దానిచేత 
తక్కిన తత్త్యాలు గుణాలు కలవియై గుణాలు లేని పరమాత్మకు గుణాలు కలిగిన స్థితిని కలిగిస్తాయి. 


విశేషం: గుణాలంటే సత్త్వము, రజస్సు, తమస్సు - అనేవి. ఇవి ప్రకృతికి సంబంధించినవి. ఇవి తక్కిన భూతాదులకు రుచి, 
రంగు, వాసన మొదలైన గుణాలను కల్పిస్తాయి. ఆ విధంగా అన్నీ గుణాలు కలవి అవుతాయి. ఈ గుణాలుగల 
ఇరవైనాలుగు తత్తాలు గుణాలు లేని పురుషుడిని చేరటంవలన అతడు కూడా 'గుణి” - గుణాలు కలవాడు అవుతున్నాడు. 
గాజుపాత్రలో రంగునీరు పోస్తే గాజుపాత్ర రంగు కలదిగా కనిపిస్తుంది. నీరు తీసివేస్తే రంగులేనితనం తెలియవస్తుంది. ఇట్టిది 
పరమాత్మ తత్త్యం. నీటికి ఆధానం చేసిన రంగుమాత్రం సాధారణంగా నీటిని వదలిపోదు. కనుక (ప్రకృతి మొదలైనవాటి 
గుణిత్వము అటువంటిది. 


తే. వీని నెల్ల నసత్మోటిగా నెటింగి | కొనుచు. బ్రకృతి నుపేక్షించి తనకు. దాన 
కాని యొండెద్దియును లేమి గాంచినపుడు । పురుషుం డపగత ధూమాగ్ని( బోలి వెలుంగు. 223 


ప్రతిపదార్థం: వీనిన్‌ ఎల్లన్‌= వీటి నన్నింటిని; అసత్‌ కోటిగాన్‌= సత్యము కాని వాటి సముదాయంగా; ఎజింగికొనుచున్‌= 
తెలిసికొంటూ; ్రకృతిన్‌= (ప్రకృతిని; ఉపేక్షించి= పట్టించుకొనకుండా; తనకున్‌= తనకు; తాను+అ= తానే; కాని; ఒండు= 
మరియొకటి; ఎద్దియును= ఏదీ కూడా; లేమి= లేకపోవటాన్ని; కాంచిన+అపుడు= గుర్తించినపుడు; పురుషుండు= మానవుడు; 
అపగత ధూమ+అన్నిన్‌= తొలగిన పొగగల నిప్పును; పోలి; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: ఈ అన్నింటిని సత్సదార్ధానికి వేరైనవిగా తెలిసికొంటూ (ప్రకృతిని పట్టించుకొనకుండా తనకు తానే 
కానీ మరొకటి ఏమీ లేదు అని గుర్తించినపుడు సాధకుడైన పురుషుడు పొగలేని నిప్తువలె ప్రకాశిస్తాడు. 


విశేషం: ఇక్కడ పురుషుడు ఇరవై అయిదవ తత్త్యమైన పరమాత్మ కాదు. సాధకుడైన పురుషుడు. కానీ ఆ స్థితిలో ఆ 
పురుషుడితో ఈ పురుషుడు అభిన్నుడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 553 


తే. అట్లు గాక యహంకార మావహిల్లి । ప్రకృతి దానని సృష్టికి. బ్రలయమునకు( 

గర్త యైన వికారాత్మకత్వ మొందు. । బ్రకృతివికృతులు గాని యా ప్రభువు నపుడు. 224 
ప్రతిపదార్థం: అట్టు+కాక= ఆ విధంగా కాక; అహంకారము= 'నేను” అనేభావం; ఆవహిల్లి= కలిగి, ప్రకృతి; తాను= తానే; 
అని; సృష్టికిన్‌= ఉత్పత్తికి; ప్రళభయమునకున్‌= వినాశానికి; కర్త= చేయువాడు; ఐనన్‌= అయితే; అపుడ= ఆ సమయంలో; 
ప్రకృతి వికృతులు= (ప్రకృతిగాని, వికృతిగాని, కాని= కానట్టి; ఆ ప్రభువును= ఆ ఆత్మరూపుడైన ప్రభువును; వికార+ఆత్మకత్వము= 
వికారం స్వభావంగా ఉండే లక్షణం; ఒందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: అట్లా కాక, సాధకుడైన పురుషుడు అహంకారం కలగటంవలన ప్రకృతియే తానని భావించి, సృష్టికీ 
ప్రళయానికీ కర్త అయితే (ప్రకృతిగానీ వికృతిగానీ కాని ఆ (ప్రభువును వికారస్థితి పొందుతుంది. 


విశేషం: వేదాంత పరిభాషలో జీవుడు" ఇక్కడ ఇరవై అయిదవతత్త్యంగా పరిగణింపబడే పురుషుడు. అతడికి సైవైపు ఇరవై 
ఆరవ తత్త్వం 'పరమాత్మ' ఉన్నది. (క్రిందివైపు ఇరవైనాలుగవ తత్త్యం ప్రకృతి ఉన్నది. ప్రకృతితోపాటు తక్కిన ఇరవైమూడు 
తత్తాలూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవుడు పైవైపు చూచి ప్రకృత్యాదులతో తనకు సంబంధం లేదనుకొంటే అతడు ఇరవై 
ఆరవ తత్వం లక్షణాలు పొంది ఏకాత్ముడై వెలుగుతాడు. దీనిని 223వ పద్యంలో చెప్పారు. అట్టాకాక (క్రిందివైపు ఒరిగి, 
ప్రకృతితో తాదాత్మ్యం పొందితే 'సంసారం' అనే జగత్తుకు కర్త అవుతాడు. (224వ పద్యం). ఇది బంధహేతువు. అది 
మోక్షహేతువు. దీనినే మరింత స్పష్టంగా తరువాతి పద్యంలో చెప్పుతున్నారు. 


క ధృతి పూనమిం బ్రకృతికి వశ । గతు6 డగుచు దమోమయత్వకలితం బగు న 

వ్వితతాసుఖితత్వము సుఖ । మతి( బురుషుం డనుభవించు మదనధ్వంసీ । 225 
ప్రతిపదార్థం: మదనధ్వంసీ!= మన్మథుడిని సంహరించినవాడా! శివా!; ధృతి= ధైర్యాన్ని; పూనమిన్‌= అవలంబింపక పోవటం 
చేత; పురుషుండు= జీవుడు; ప్రకృతికిన్‌= (ప్రకృతికి; వశగతు(డు+అగుచున్‌= లొంగిపోతూ; తమో మయత్వకలితంబు+అగు= 
తమోగుణంతో కూడుకొనినదైన; ఆ+వితత+అసుఖితత్వము=ఎడతెగని ఆ దుఃఖం కలవాని స్వభావాన్ని; సుఖమతిన్‌= సుఖం 
అనుకొనే భావనతో; అనుభవించున్‌= అనుభవిస్తాడు. 
తాత్సర్యం: ఓ శివా! ధైర్యాన్ని అవలంబింపక పోవటం వలన జీవుడు (ప్రకృతికి లొంగిపోతూ తమోగుణంతో 
కూడుకొన్న దుఃఖమయమైన సంసారస్థితిని సుఖమనే భావనతో అనుభవిస్తూ ఉంటాడు. 


క. నేరిమి దాని నుపేక్షం । జేరుప షడ్వింశభావసిద్ది. బొరయు గౌ 

రీరమణ! పంచవింశుండు | సారామల నిపుణమతి. బ్రసన్నాత్మకుందై. 226 
ప్రతిపదార్థం: గౌారీరమణ!= పార్వతీహృదయేశా!; పంచవింశుండు= ఇరవైఅయిదవ తత్త్యం వాడైన పురుషుడు (జీవుడు); 
సార+అమల నిపుణమతిన్‌= సారమైనదీ, మలినం లేనిదీ, నేర్పుగలదీ అయిన బుద్దితో; ప్రసన్న+ ఆత్మకుండు= ఏ 
మాలిన్యమూ లేని ఆత్మకుడు; ఐ=అయి; నేరిమిన్‌= నేర్పుతో; దానిన్‌= ఆ (ప్రకృతిని; ఉపేక్షన్‌= ఒప్పరికించటంలో; చేరుపన్‌= 
చేరిస్తే; షట్‌+వింశ భావ సిద్దిన్‌= ఇరవై ఆరవభావం ఏర్పడటాన్ని; పొరయున్‌= పొందుతాడు. 
తాత్పర్యం: పార్వతీపతీ! ఇరవై అయిదవ తత్త్వం వాడైన జీవుడు సారమైనదీ, మలినం లేనిదీ, నేర్పు గలదీ అయిన 
బుద్దితో ప్రసన్నమైన ఆత్మ కలవాడై నేర్పుతో ఆ (ప్రకృతిని పట్టించుకొనక ఉంటే ఇరవై ఆరవ తత్త్యపు సిద్ధిని 
పొందుతాడు. 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇది బహుక్షిష్టమైన సాధన. దీనికి బుద్ది ఎట్టా ఉండాలో చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా కవి హెచ్చరిస్తున్నాడు. 
అది సారం కలది కావాలి. అనగా సర్వభావాలను కాచి వడబోసి నిగ్గు తేల్చుకున్న స్థితి బుద్దిలో ఏర్పడాలి. ఒక్కసారి ఏర్పడితే 
చాలదు. దానిలో (ప్రకృతివైపు మొగ్గజేసే మలినలక్షణాలు రాకుండా చూచుకోవాలని '“అమల' శబ్దం దీనిని సూచిస్తుంది. అయినా 
ప్రయోజనం సిద్ధించకపోవచ్చును - నేర్పు లేదు కనుక. 'నేర్సు' అనగా నిరంతర సాధనతో వచ్చే (క్రియాపాటవం. ఇవన్నీ 
ఉన్నా మరే కారణం చేతనైనా (ప్రసన్నత లోపిస్తే సిద్ది దూరమవుతుంది. ఈ విధంగా సాధన విషయంలో ఎంత జాగరూకత 
ఉండాలో ఈ పద్యం వివరిస్తున్నది. 


క సత్వాశ్రయమున( బురుషుండు । దత్వాశ్రయమునను సత్త్వతత్వముల వివే 
కిత్వాలేపత్వములన । విత్వము( జిత్వంబు నొందు విశ్వాధారా! 227 


ప్రతిపదార్థం: విశ్వ+ఆధారా!= విశ్వానికంతటికి పట్టుగొమ్మ అయిన ఓ విశ్వరూపా![; పురుషుడు= పురుషనాముడైన ఇరవై 
అయిదవతత్త్యం వాడు; సత్త్య+ఆ(శ్రయమునన్‌= సత్త్యగుణాన్ని అవలంబించినందువలనను; తత్త్య+ఆ(శ్రయమునను= తత్త్వాన్ని 
ఆ(శ్రయించినందువలనను, సత్త తత్త్యముల వివేకిత్వ+అలేపత్వములన్‌+అ= సత్త్వము, తత్త్యము అనేవాటి స్పష్టమైన జ్ఞానం పొందటం, 
వాటి అంటు లేకుండటం అనేవాటి వలన; విత్తము= జ్ఞానమును; చిత్తంబున్‌= 'చితో స్వరూపం కలిగి ఉండటాన్ని; ఒందున్‌= 
పాందుతాడు. 


తాత్సర్యం: సర్వాధారా! పురుషుడు సత్తాన్ని ఆశ్రయించి, తత్త్వాన్ని ఆశ్రయించి, ఆ రెండింటిని చక్కగా తెలిసికొనటం, 
వాటి అంటు లేకుండా చూచుకొనటం అనే పనులవలన తెలిసినవాడు, చైతన్యవంతుడూ అవుతాడు. 


విశేషం: సత్యం అనగా ఉండటం - అస్తిత్వం. తత్త్వం అనగా జ్ఞానం. ఈ రెండింటిని చక్కగా పరిశీలించి చూచుకొంటే 
మొదటి దానివలన వివేకిత్వం - అనగా నిత్యం, అనిత్యం అనేవాటి చక్కని జ్ఞానం, రెండవదానివలన, అలేపత్వం - అనగా 
అంటులేనితనం కలుగుతుంది. విత్‌+త్వ, చిత్‌+త్వములు రెండూ పరమాత్మ రెండు లక్షణాలు. 


క నానా త్వైకత్వము ల । జ్ఞానజ్ఞానజము లనపజయ! కండ్రు బుధుల్‌ 
వాని నవిద్యయు విద్యయు. గా నివి విను పంచవింశకస్టావస్థల్‌. 228 


ప్రతిపదార్థం: అనపజయ!= ఓటమి ఎరుగని ఓ దేవా! నానాత్వ+ఏకత్వములు= పెక్కులగుట, ఒక్కటియగుట అనేవి; 
అజ్ఞాన జ్ఞానజములు= అజ్ఞానం వలనా, జ్ఞానం వలనా పుట్టేవి; బుధుల్‌= జ్ఞానవంతులు; వానిన్‌= ఆ రెండింటిని; 
అవిద్యయున్‌= అవిద్యగాను (అజ్ఞానంగానూ); విద్యయున్‌+కాన్‌= విద్యగానూ (జ్ఞానంగానూ); కండ్రు= చూస్తారు; విను= 
వినుము; ఇవి= ఈ రెండు; పంచవింశకస్థ+ అవస్థల్‌= ఇరువదియెదవ తత్వంలో ఉన్నవాడి దశలు. 


తాత్సర్యం: మహేశా! పెక్కు లగుట అజ్ఞానం వలన కలిగిన స్థితి. ఒక్కటి కావటం జ్ఞానంవలన కలిగే స్థితి. 
పండితులు దీనినే అవిద్య, విద్య అంటారు. ఈ రెండూ ఇరవై అయిదవతత్త్యం వాడైన జీవుడి దశలు. 


విశేషం: జీవుడు ప్రకృతితో తాదాత్మ్యం పొందితే విశ్వమంతా అనేక వస్తాదులతో ఉన్నట్టు భాసిస్తుంది. ఇరవై ఆరవ 
తత్వంతో తాదాత్మ్యం పొందితే “ఏకత్వం” సిద్దిస్తుంది. మొదటిది అజ్ఞానంవలనా, రెండవది జ్ఞానంవలనా సిద్దిస్తాయి. వీటికే 
అవిద్య, విద్య అని కూడా సేర్చు. ఇరవై అయిదవ తత్త్యంవాడైన బీవుడికి, ఈ రెండు దశలూ కలిగే అవకాశం ఉన్నది. అవిద్య 
బంధానికి కారణం. విద్య మోక్షానికి కారణం. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 555 


క, విద్యామయషడ్వింశుండు । విద్యావిద్యావిభేదవిరహితు. డజరుం 
డాద్యు( డనంతుం డచ్యుతు( । డద్యతను( డనాది కేవలాత్మకు( డరయన్‌.” 229 


ప్రతిపదార్థం: అరయన్‌= పరీక్షించగా; విద్యామయ షడ్వింశు(డు= విద్యయే స్వరూపంగా గల ఇరవై ఆరవ తత్త్యం వాడు; 
విద్యా+- అవిద్యా, విభేదరహితు(డు= విద్య, అవిద్య అనే వేర్వేరు భేదాలు లేనివాడు; అజరుండు= ముదిమి లేనివాడు; ఆద్యు( 
డు= మొట్ట మొదటివాడు; అనంతుండు= అంతంలేనివాడు; అచ్యుతు(డు= ఏ విధమైన జారుపాటు లేనివాడు; అద్యతనుం 
డు= ఇప్పటివాడు; అనాది= తనకొక మొదలు లేనివాడు; కేవల+ఆత్మకు(డు= తనకు తానే అయినవాడు. 


తాత్సర్యం: పరికించగా విద్యయే స్వరూపంగా గల ఇరవై ఆరవతత్త్యంవాడు విద్య, అవిద్య అనే దశలు లేనివాడు, 
ముసలితనం లేనివాడు, మొట్టమొదటివాడు, అంతంలేనివాడు, ఏ విధమైన మార్పూ లేనివాడు. ఇప్పటివాడు, 
మొదలు లేనివాడు, తనకు తానే అయినవాడు”. 


విశేషం: ఇరవై ఆరవతత్త్యంవాడి తత్త్వాన్ని ఇక్కడ వక్కాణిస్తున్నారు. 'ఏకత్వం' విద్య అని సైన చెప్పారు. ఆ ఏకత్వస్వరూపుడే 
అతడు. ఇరవై అయిదవ తత్త్యం వాడికి రెండు దశలు - అవిద్య, విద్య అని ఉన్నాయని వెనుకటి పద్యంలో చెప్పారు. ఆ 
దశలు ఇతడికి లేవు. ఆ దశలు ఉన్నవానికి సృష్టిలో సర్వపదార్జాలవలె చివికి జీర్లించిపోయే స్థితి ఉంటుంది. ఇతడికి అట్టి స్థితి 

అ థి దం థి ల థి 
లేదు కనుక అజరుడు. 'జరి - ముదిమి ఉంటే తరువాతి స్థితి చావు. అది రెండు దశలున్న వాడికి ఉంటుంది. ఇతడికి 
ఉండదు. కనుక అనంతుడు. 'చ్యుతి' అంటే మార్పు. మార్పు అంటే సృష్టికి పూర్వం నుండీ ఉన్నవాడు అద్యతనుండు - 
అనగా అప్పుడు ఎట్టా ఉన్నాడో ఇప్పుడు ఇట్లాగే ఉన్నవాడు. దీనినిబట్టి ఎప్పుడూ ఏకస్వరూపంతో ఉండేవాడు అన్న అర్థం 
సిద్దిస్తుంది. అనాది” - ఆది అంటే ఇక్కడ పుట్టుక. అది లేనివాడు - అది లేకపోతే స్థితి, చావు అనీ మరో రెండు దశలు 
ఉండవు. కేవలాత్మకు(డు-తనకు తానే అయినవాడు. అనగా తన స్థితికి ఆధారం, కారణం మొదలైనవిగా మరొకటి లేనివాడు. 
ఏకస్వరూపుడు అని అర్థం. 


ఆ. అని యుపన్యసించి యమ్మునిపతి యను । శంభుతోడ మలటియు 'సాంఖ్యయోగ 
శిష్టమానసుల కరిష్టపరిజ్ఞాన । వైభవాతిశయము వలసియుండు. 230 


ప్రతిపదార్థం: అని= ఇట్లని; ఉపన్యసించి= తెలిసేటట్టుగా చెప్పి; ఆ+మునిపతి= మునులలో గొప్పవాడగు ఆ సనత్కుమారుడు; 
శంభుతోడన్‌= శివుడితో; మజియున్‌= ఇంకా; అనున్‌= అంటున్నాడు; సాంఖ్య, యోగ, శిష్ట, మానసులకున్‌= సాంఖ్యమనే 
యోగంలో శిక్షణ పొందిన మనస్సు కలవారికి; అరిష్ట, పరిజ్ఞాన వైభవ+అతిశయము= కీడుల చక్కని జ్ఞానపు సంపదయొక్క 
ఎక్కువతనం; వలసియుండున్‌= కావాలి. 

తాత్సర్యం: ఇట్లా చక్కగా తెలియజెప్పి, సనత్కుమారుడు శివుడితో ఇట్టా అంటున్నాడు. 'సాంఖ్యయోగంలో శిక్షణ 
పొందిన మనస్సు కలవారు కీడులను గురించి చక్కని జ్ఞానం పొంది ఉండాలి. 


విశేషం: అరిష్టాలంటే యోగాన్ని పాడు చేసే విషయాలు. అవి తెలిసికొనకపోతే యోగం చెడి, సాధకుడు భ్రష్టుడవుతాడు. 


వ. ఎట్లనిన దృష్టారిష్టవికృతులయి యా సుకృతుల విచ్చిన్నాత్మాను సంధానంబునం దదీయ దురవస్థం 
ద్రోవంజాలుదు రరిష్టంబు లవధరింపు' మను పలుకు పలికి 'వాని నెల్లను వివరించెద'ి; నని పరాశర 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంయమీశ్వరుండు శిష్యుల కుపదేశించిన విధంబులైయుండు నంతవట్టును మును నీ వాకర్ణించి తని 
యమ్మునివరుండు మటియు నమ్మహాదేవుతో 'నరిష్టంబులం గాంచి యోగిజనంబులు సర్వాంగధారణ 
సహితంబును బరమహితంబును నగు ననేకత్వాకలన కృత్యంబున మృత్యువు జయింతు' రని నిర్దేశించి.231 


ప్రతిపదార్థం: ఎట్టు= ఏ విధంగా; అనినన్‌= అంటే; దృష్ట+అరిష్ట వికృతులు= చూడబడిన అరిష్టాలు, వికారాలు కలవారు; 
అయి; ఆ+సుకృతులు= ఆ పుణ్యాత్ములు; అవిచ్చిన్న+ఆత్మ+అనుసంధానంబునన్‌= ఎడతెగకుండా ఆత్మను కూర్చుకొనటం 
చేత; తదీయ దురవస్థన్‌= ఆ అరిష్టాలవలన ఏర్పడే పాడుదశను; (త్రోవన్‌= త్రోసివేయటానికి; చాలుదురు= సమర్జులవుతారు; 
అరిష్టంబులు= కీడులు; అవధరింపుము= దయతో వినుము; అను పలుకు= అనే మాట; పలికి; వానిన్‌= వాటిని; ఎల్లను= 
అన్నింటిని; వివరించెదను= తెలియచెప్పుతాను; అని; పరాశర సంయమి+-ఈశ్చరుండు= పరాశరుడనే మహర్షిశ్రేష్టుడు; శిష్యు 
లకున్‌= తనకడ అధ్యయనం చేసేవారికి; ఉపదేశించిన విధంబులు= బోధించిన పద్దతులు; ఐ+ఉండు+అంతవట్టును= అయి 
ఉండే అంతవరకు; మును= తొల్లి; నీవు; ఆకర్లించితి(ని)= విన్నావు; అని; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు; మజియున్‌= 
ఇంకా; ఆ+మహదేవుతోన్‌= ఆ మహాదేవుడు శంకరుడితో; అరిష్టంబులన్‌= కీడులను; కాంచి; యోగిజనంబులు= యోగం 
అభ్యసించే మనుజులు; సర్వ+అంగ ధారణ సహితంబునున్‌= అన్ని అంగాలను పట్టి నిలపటంతో కూడినదీ; పరమ 
హితంబును= మిక్కిలి మేలు చేసేదీ; అగు= అయిన; అనేకత్వ+ఆకలన కృత్యంబునన్‌= పెక్కు లగుటను ఒక్కటిగా 
చేయటం అనే పనితో; మృత్యువున్‌= చావును; జయింతురు= గెలుస్తారు; అని; నిర్దేశించి= తెలియచెప్పి. 


తాత్సర్యం: ఏ విధంగా అనగా అరిష్ట్రాలను, వికారాలు తెలిసికొని పుణ్యాత్ములు ఎడతెగకుండా ఆత్మను 
కూర్చుకొనటం ద్వారా వాటివలన కలిగే చెడుదశను (త్రోసి వేయగలుగుతారు. కనుక కీడును తెలిసికొనాలి.' 
అని పలికి, 'వాటిని వివరిస్తాను అని “మునుపు పరాశరమహర్షి శిష్యులకు చెప్పిన విషయాలుగా ఉన్నాయి. 
అంతవరకు నీవు విని ఉన్నావు” అని సనత్కుమారుడు ఇంకా మహాదేవుడితో ఇట్టా అన్నాడు. 'అరిష్టాలను 
తెలిసికొని యోగిజనాలు అన్ని అంశాలను పట్టి నిలపటం అనే పనితో కూడినదీ, మిక్కిలి మేలైనదీ అయిన 
అనేకము లవటం అనేదానిని ఏకస్వరూపంలోనికి తేవటం అనే (క్రియద్యారా మృత్యువును గెలుస్తారు” అని చెప్పి 
(తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఆత్మను అనుసంధించటం అనే పని అవిచ్చిన్నంగా జరగాలి. లేకపోతే (భ్రష్టత కలుగుతుంది. అనేకత్వ+ఆకలన, 
కృత్యంబుగనన్‌= అనేకాలంటే 24 తత్తాలు. వాటి 'ఆకలనం' అనగా కలపటం - ఒక్కటి చేయటం. అనేకత్వం అవిద్య 
అని పైన తెలిపారు. కనుక ఆ స్వరూపాన్ని చక్కగా తెలిసికొనటం అని కూడా ఇక్కడ అర్థంగా భావించవచ్చును. అవిద్య 
కూడా తెలియదగినదే. దానివలన మృత్యువును తరించాలి అని వేదానుశాసనం. 'అవిద్యయా మృత్యుం తీర్యా విద్యయా 
అమృతమశ్నుతే' అని ఉపనిషద్యాక్యం. ఈ దృష్టితో ఈ పద్యంలో ఈ వాక్యపూర్వార్జాన్ని సమన్వయించినట్టుగా భావించాలి. 


క. జలమున మీను నుదుంబర | ఫలమున మశకములు( బోలె. బ్రకృతిం దా ని 
మ్ముల నునికి తెలిసి వేర్పా టలవటిచిన పురుషు. డవ్యయత్వము పొందున్‌. 232 


ప్రతిపదార్థం: జలమునన్‌= నీటిలో; మీనున్‌= చేపయూ; ఉదుంబర ఫలమునన్‌= మేడిపండులో; మశకములున్‌= పురుగులు; 
పోలెన్‌= వలె; ప్రకృతిన్‌= (ప్రకృతిలో; తాను= జీవుడు; ఇమ్ములన్‌= చక్కగా; ఉనికి= ఉండటం; తెలిసి= ఎరిగి; వేర్పాటు= వేరు 
కావటం, అలవటీచిన పురుషుండు= అభ్యాసం చేసిన జీవుడు; అవ్యయత్వము= అవ్యయుడైన పరమాత్మ స్థితిని; పొందున్‌= 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 557 
పొందుతాడు. 


తాత్సర్యం: నీటిలో చేపా, మేడిపండులో పురుగులూ ఉన్నట్టుగా తాను (ప్రకృతిలో ఉన్నానని తెలిసికొని, దానినుండి 
వేరుకావటం అభ్యాసం చేసి, సిద్దిపొందిన పురుషుడు అమృతత్వస్థితి పొందుతాడు. 


విశేషం: నీటిలో చేప ఉన్నది కాని నీరే చేపకాదు. మేడిపండులో పురుగులు ఉన్నాయి. కానీ పండే పురుగులు కాదు. తనను 
ఆవరించిన నీరు, పండువంటి ప్రకృతిధర్మాలు తనకంటె వేరైనవి అని గుర్తించటం, తన నిజస్టితి ఏమో పరికించి అది తానే 
అనే భావాన్ని అనుసంధించుకొనటం సాధకుడి కృత్యాలు. సాధన సిద్దిదశకు వస్తే కలిగే ఫలం అవ్యయత్వం. అవ్యయుడు 
ఇంతవరకు చెప్పిన ఇరవై ఆరవతత్తం వాడు - పరమాత్మ. అది కావటం అవ్యయత్వం. దీనికే కైవల్యం, మోక్షం మొదలైన 
వ్యవహారాలు ఉన్నాయి. ఇందులో “విద్యయా అమృత మశ్నుతే' అనే రెండవవాక్య భాగార్జాన్ని సమన్వయించి చూపారు. ఇక్కడ 
'వేర్చాటే' విద్య. 


తే. కమలదళమున నున్న జలము విధమున. । బ్రకృతినుండి తదీయసంబంధవికృతి 
లేని తను గని వెలుంగు నిర్లేపనిశ్చ । లాజరామరపదవి జీవాహ్వయుండు. 233 


ప్రతిపదార్థం: జీవ+ఆహ్వయుండు= జీవుడనే పేరుగలవాడు; కమలదళమునన్‌= తామరాకుమీద; ఉన్న జలము విధమునన్‌= 
ఉన్న నీటివలె; ప్రకృతిన్‌= (ప్రకృతియందు; ఉండి; తదీయసంబంధ వికృతి= దానికి సంబంధించిన వికారము; లేని= లేనట్టి; 
తనున్‌= తనను; కని= కాంచి; నిర్లేప నిశ్ళల+అజర+అమర పదవిన్‌= అంటులేనిది, కదలికలేనిది, ముదిమిలేనిది, చావులేనిది 
అగు స్థానమునందు; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: జీవుడు తామరాకుమీద నున్న నీటివలె ప్రకృతియందు ఉండి దానికి సంబంధించిన వికారాలు 
లేకుండా ఉన్న తనను చూచుకొని అంటు, కదలిక, ముదిమి, చావు లేని స్తానంలో వెలుగొందుతాడు. 


విశేషం: నీటిలో చేప ఉండటం, తామరాకు మీద నీరుండటం అనే రెండు దృష్టాంతాలు బంధానికీ మోక్షానికీ (ప్రతీకలు. 
నీటిలోని చేపకు (232వ పద్యంలో చెప్పిన సంగతి) నీటి సంపర్కం - అంటు ఉంటుంది. ప్రకృతిలోని బీవుడికి అటువంటి 
సంబంధం ఉంటే అంటు - దానివలన చలనమూ, దానివలన జర, దానివలన మరణమూ అనే వికారాలు సిద్దిస్తాయి. ఇక 
తామరాకుమీద నీరు, తామరాకు సంపర్కం లేకుండా ఉంటుంది. అనగా 'నిర్హేప' స్థితి దానికి ఉంటుంది. దానివలన చలనాది 
వికారాలు కలుగవు. అదే అవ్యయత్వం. 


ఆ. ప్రకృతి నిట్లు వాసి పంచవింశుండు ష । డ్వింశభావమొంది విమలశివ ని 
రంజన స్వరూపు(డై వెలుగొందు న । త్తెబి(గు ముక్తియండ్రు దేవదేవ! 234 


ప్రతిపదార్థం: దేవదేవ!= దేవులకు దేవుడవైన ఓ మహాదేవా!; పంచవింశుండు= ఇరవై అయిదవవాడు అయిన జీవుడు; ఇట్టు= 
ఈ విధంగా; ప్రకృతిన్‌= ఇరవైనాలుగవ తత్పం అయిన ప్రకృతిని; పాసి= వదలి: షడ్వింశభావము= ఇరవైఆరవ తత్త్యం అయిన 
పరమాత్మ భావాన్ని; ఒంది= పొంది; విమల శివ నిరంజన స్వరూపుండు+ఐ= నిర్మలము, మంగళము, ఇతరముల అంటు 
లేనిది అయిన స్వరూపం కలవాడై; వెలుంగు+ఒందున్‌= (ప్రకాశిస్తాడు; ఆ+తెజంగు= ఆ తీరును; ముక్తి= మోక్షం; అండ్రు= 
అంటారు. 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: జీవుడు ఈ విధంగా (ప్రకృతిని వదలివేసి పరమాత్మతనాన్ని పొంది, విమలము, శుభము, అంటులేని 
స్వరూపం కలవాడై (ప్రకాశిస్తాడు. దేవదేవా! ఈ స్థితినే ముక్తి అంటారు. 


విశేషం: (ప్రకృతిని పాసి - అనగా (ప్రకృతితోపాటు వెనుక ఉన్న ఇరవైమూడు తత్త్యాలను వదలి అనే అర్థం భావించాలి. 
షడ్వింశుడు - ఈ ఇరవై అయిదు తత్వాలకు అతీతంగా ఉండే పరమాత్మ. ప్రకృతి సంపర్కం వదలితే జీవాత్మ పరమాత్మే 
అవుతాడు. ఇదే అద్వైతం. పరమాత్మ లక్షణాలు మూడింటిని ఇక్కడ చెప్పారు. 1.విమలత్వం - మలం అంటే జీవపరంగా 
అజ్ఞానదోషం. అది లేనితనం. 2.శివత్వం - అనగా మంగళస్వరూపం. కేవలం జీవుడు పెరగటం. తరగటం మొదలైన 
స్థితులతో కూడినవాడు కనుక అక్కడ కేవల శుభత్వం ఉండదు. పరమాత్మకు అట్టిదిలేదు. 3.నిరంజనత్వం - ప్రకృతితో 
కలిసి గుణాదుల సోకు పొందటం జీవలక్షణం. అది దోషం. తామరాకుమీద నీటి బొట్టువలె అంటకుండా ఉండటం 
నిరంజనత్వం. 


క. ఈ పరిబోధం బభవా! కాపిల మస్మద్దురుండు గపిలు( డతని శి 

క్షాపరిణతి బహుశిష్యులు । దీపితవిజ్ఞానులైరి దృఢనిశ్చయతన్‌. 235 
ప్రతిపదార్థం: అభవా!= జన్మమే లేని ఓ శివా! ఈ పరిబోధంబు= ఈ సమగ్రమైన జ్ఞానం; కాపిలము= కపిలమహర్షి 
ప్రసాదించినది; అస్మత్‌ గురుండు= నా గురువు; కపిలుండు= కపిలమహర్షి అతని శిక్షా పరిణతిన్‌= అతడి బోధన పాకంచేత; 


బహుశిష్యులు= పెక్కుమంది శిష్యులు; దృఢనిశ్చయతన్‌= చెదరని నిశ్చయబుద్ది కలగటం చేత; దీపితవిజ్ఞానులు= వెలుగొందే 
విజ్ఞానం కలవారు; ఐరి= అయ్యారు. 


తాత్సర్యం: శివా! ఈ చక్కని జ్ఞానాన్ని కపిలమహర్షి లోకానికి అనుగ్రహించాడు. అతడు నా గురువు. అతడి 
బోధన పాకంచేత పెక్కుమంది శిష్యులు చెదరని నిశ్చయబుద్ది కలవారై (ప్రకాశించే విజ్ఞానం కలవారయ్యారు. 


విశేషం: గురువు విశిష్టత ఇక్కడ తెలియవస్తున్నది. 


క. ఏనును శిష్యుల కీ వి । జ్ఞానము పెక్కంద్రకుం బ్రసన్నమతిని గా 
a 
ఢానూనంబుగ. దెలిపితి । మానిత మది దివ్యమునిసమాజముచేతన్‌. 236 


ప్రతిపదార్థం: ఏనును= నేను కూడా; శిష్యులకున్‌= అధ్యయనం చేసేవారికి; పెక్కం(డ్రకున్‌= చాలామందికి; ప్రసన్నమతిని= 
ప్రసన్నమైన బుద్దితో; ఈ విజ్ఞానమున్‌= ఈ సాంఖ్యరూప విశేషజ్ఞానాన్ని; గాఢ+అనూనంబుగన్‌= గట్టిగా తక్కువతనం లేని 
విధంగా; తెలిపితిన్‌= బోధించాను; అది= ఆ విజ్ఞానం; దివ్యముని సమాజముచేతన్‌= దేవతలమునుల సముదాయంచేత; మానితము= 
మన్నన కెక్కింది. 


తాత్పర్యం: దేవా! నేను కూడా ఈ విజ్ఞానాన్ని పెక్కుమంది శిష్యులకు (ప్రసన్నమైన బుద్దితో దృఢంగా, తక్కువతనం 
లేకుండా బోధించాను. దివ్యమును లెందరో దీనిని మన్నించారు. 
విశేషం: విద్యకు అధీతి, బోధ, ఆచరణ; ప్రచారణ - అని నాలుగు దశలు. (క్రిందటి పద్యంలో నా గురువు కపిలుడు, 


ఆతని శిష్యులు దీపిత విజ్ఞానులైరి అనేమాటలచేత అధ్యయనం, ఆచరణం అనే దశలు తెలియవచ్చాయి. ఈ పద్యంలో 
'నేను చెప్పాను" అన్నదానిచేత బోధ, ప్రచారణ అనే దశలు (ప్రసక్తాలయ్యాయి. ఇట్లా సంప్రదాయం తెలుపటానికే ఈ ప్రసంగం 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 559 


కాని ఆత్మోత్కర్షను చాటుకొనటానికి కాదు. 'గాఢ అనూనంబుగన్‌' అనటం కూడ ఉపదేశం ఎట్టా ఉండాలో తెలియచేయటాని 
కని గుర్తించాలి. 


వ. గార గౌతమ కాత్యాయనాదులు దీనన చేసి దీప్రబోధులయి వీతాతంకులును విజ్వరులును నిర్లేపులును 
నిర్ణరానందులు నైరని చెప్పి వెండియు నిట్లనియె. 237 


ప్రతిపదార్థం: గార్య, గౌతమ, కాత్యాయన+ఆదులు= గార్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైనవారు; దీనన్‌+అ 
చేసి= ఈ జ్ఞానంచేతనే; దీప్తబోధులు= (ప్రకాశించే జ్ఞానం కలవారు; అయి; వీత+అతంకులును= పోయిన అవరోధాలు 
కలవారు; విజరులును= నశించిన మనస్సంబంధి రోగాలు కలవారు; నిర్లేపులును= తొలగిన (ప్రకృతిసంపర్కం కలవారున్నూ; 
నిర్భర+ ఆనందులును= పరిపూర్ణమైన ఆనందం కలవారున్నూ; ఐరి= అయ్యారు; అని; చెప్పి; వెండియున్‌= ఇంకా; ఇట్లు 
ఈ విధంగా; అనియెన్‌= అన్నారు. 


తాత్పర్యం: గార్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైనవారు ఈ జ్ఞానంచేతనే చక్కగా వెలుగొందే జ్ఞానం 
కలవారై, ఆతంకాలు పోయినవారు, మనస్సులోని శంకలు నశించినవారు, ప్రకృతి సంపర్కం వదలినవారు, నిండైన 
ఆనందం పొందినవారు అయ్యారు.” అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


నిశేషం: ఇందులో జ్ఞానలబ్ది ఫలితాలను సోపాన(క్రమంలో చెప్పారు. మొదటిదశ గురువువలన వినటం, తరువాత మననం 
నిదిధ్యాస చేయటం - దీప్రబోధులు అన్నంతవరకు ఈ మూడు మెట్టు ఉన్నట్టు భావించాలి. మధ్యలో అరిష్టాలు వస్తాయని 
ఇంతకుముందు చెప్పారు. వాటిని తొలగించుకొనటం నాలుగవ మెట్టు. బయటినుండి కలిగేవి కాక, లోపల కలిగే వికారాలే 
జ్వరాలు, వాటిని తొలగించుకొనటం విజ్వరత్వం - అయిదవమెట్టు, ఆరవమెట్టు సిద్ది - ప్రకృతితో లేపం లేకుండా ఉండటం 
- నిర్లేపత్వం. చివరిది ఫలరూపం. అదే నిర్భరానందం. ఇట్టా వారయ్యారని చెప్పటం సాధకుడు ఇట్లా కావాలి - అని 
చెప్పటానికి ఉపలక్షణం. ఈ విధంగా మహావిద్యయొక్క దశాభేదాలను ఈ వచనం పరమరమణీయంగా తెలుపుతున్నది. 


క. సంగము బంధ మఖిల ని । సృంగత మోక్షంబు బహువిచారము లేలా? 
పింగజటాజూట కలిత! గంగాబాలేందు మహిత! గౌరీసహితా!” 238 


ప్రతిపదార్థం: పింగ జటాజూట కలిత!= పచ్చని జడల ముడులతో కూడినవాడా!; గంగా బాల+ఇందు మహిత!= గంగానదితో, 
లేతచందురుడితో విరాజిల్లువాడా!; గారిసహితా!= పార్వతి సగభాగంగా గల పరమళివా!; బహువిచారములు= పెక్కు ఆలోచనలు; 
ఏలా?= ఎందుకు?; సంగము= ప్రకృతితో కలయిక; బంధము= కట్టు; నిస్‌+సంగత= సంగం లేకుండటం; మోక్షంబు= 
విడుదల. 


తాత్సర్యం: శివా! పెక్కు విచారాలు ఏల? జీవుడు ప్రకృతితో అంటిపెట్టుకొని ఉండటమే బంధం. ఆ విధమైన 
సంపర్కం లేకుండటమే మోక్షం.” 


విశేషం: పద్యంలో శివుడికి చేసిన మూడు సంబోధనలు పైకి పద్యపూరణం కోసంగా కనిపిస్తాయి. కానీ పరిశీలించి చూస్తే 
తత్త్యస్ఫోరకాలు. శివుడి జటాజూటం 'వ్యోమం” - అనగా ఆకాశం. గంగానది జలదేవత, చంద్రుడు - జ్యోతి స్వరూపం, 
పార్వతి- భూతత్త్యం. ఈ విధంగా శివుడి విశ్వవ్యాపకత అనే ధర్మాన్ని కవి తెలుపుతున్నాడు. అంతేకాదు ఇరవై ఆరవతత్త్యం 
అయిన పరమాత్మవు నీవు. లోకానుగ్రహం కొరకు నా చేత ఈ యోగసాంఖ్యమార్గాలను చెప్పించినావు అనే స్ఫూర్తికి ఈ 
సంబోధనలు సహకరిస్తాయి. 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరమాత్మ - జీవుడు - (ప్రకృతి. (క్రిందివైపు ప్రసరించటం సంగం. అదే బంధం. పైవైపు (ప్రసరించటం నిస్సంగత 

- అదే మోక్షం. ఇది ఈ విద్యకు ఉపసంహారవాక్యం. 
క. అని యిట్లు శివునకును న । ముని విజ్ఞాపెంచి గగనమున కగసి వెసం 

జనియె శివుండును నిజది । వ్య నిరర్గళ చిత్తపథ విహారుం డయ్యెన్‌. 239 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఆ+ముని= ఆ సనత్కుమార మహర్షి శివునకును= పరమేశ్వరుడికి; విజ్ఞాపించి= 
విన్నవించి; గగనమునకున్‌= ఆకాశానికి; ఎగసి= ఎగరి; వెసన్‌= వేగంగా; చనియెన్‌= వెళ్ళాడు; శివుండును= శంకరుడు కూడా; 
నిజ దివ్య నిరర్గళ చిత్త పథ విహారుండు= తనదైన దివ్యము, అడ్డులేనిదీ అయిన మనస్సునకు సంబంధించిన మార్గంలో 
విహరించేవాడు; అయ్యెన్‌= అయ్యాడు. 
తాత్సర్యం: అని ఈ విధంగా ఆ మహర్షి శివుడికి యోగసాంఖ్యాలను విన్నవించి, ఆకాశాని కెగిరి వేగంగా 
వెళ్ళిపోయాడు. శివుడు కూడా తన దివ్యమూ, అడ్డులేనిదీ అయిన చిత్తపథంలో విహారం కలవా డయ్యాడు. 


విశేషం: చిత్తపథం - హృదయపుండరీకం అనేస్తానం అని సంభావించాలి. “సనత్కుమారుడు ఆకాశాని కెగిరాడు. శివుడు 
చిత్తపథంలో విహరించాడు' అన్న ఈ మాటలలో వారిద్దరి ఏకత్వాన్ని గుర్తించాలి. ఆకాశం అంటే 'దహరాకాశం' హృదయంలో 
సదాశివస్థానమైన చోటు. శివుడిదీ అదే. ఈ విధంగా ఇద్దరూ వెళ్ళినచోటు ఒక్కటే. అనగా ఇద్దరూ ఒక్కటే అని తాత్పర్యం. 


క. అని చెప్పిన భీష్మున కిట్లను ధర్మతనూజుC డెక్కుదైన శుచిత్వం 

బొనరింప( జాలు తీర్దం । బనఘా! యెటి(గింపవే దయం దెల్లముగన్‌. 240 
ప్రతిపదార్థం: అని; చెప్పినన్‌= చెప్పగా; ధర్మతనూజుండు= ధర్ముడి కుమారుడైన యుధిష్టిరుడు; భీష్మునకున్‌= భీష్ముడితో; 
ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; అనఘా!= పుణ్యాత్మా!; ఎక్కుడు= ఎక్కువ; ఐన శుచిత్వంబు= అయిన 


పవిత్రతను; ఒనరింపన్‌ చాలు తీర్థంబు= చేయగల పుణ్యస్థానం ఏదో; దయన్‌= దయతో; తెల్లముగన్‌= స్పష్టమయ్యే విధంగా; 
ఎటి(గింపవే!= తెలుపుమా! 


తాత్సర్యం: ఈ విధంగా చెప్పిన భీష్ముడితో ధర్మరాజు ఇట్టా అన్నాడు. “అనఘా! మిక్కిలి ఎక్కువ పవిత్రతను 
కలిగించ గల తీర్థం ఏదో దయతో స్పష్టంగా తెలుపవూ!' 


సీ, అనవుడు నాతం డమ్మనుజవల్లభుతోడ । “వినుము తీర్థము లెల్లవియును మేల; 
సత్యాభిధానమై శౌచాతిశయముంజే | యంగ జాలు మానసంబైన తీర్థ 
మది ధృతి యనుమహాహ్రదమున శోభిల్లు. । దమము రజస్సును దటియః ద్రోచి 
కొనుచు సత్యము నూం.తగొని చొచ్చి యాచరి । తస్నాను(డై శుచిత్వమున వెలుంగు 


ఆ. నరుండు వీతరాగ పరిహృతేంద్రియ దృఢ । వ్రతలసద్వివేకు లతిశయిల్లు 
విమలతీర్ణములు సవినయత వారల. । జెందుటయును దీర్ణసిద్ది యధిప! 241 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 561 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్నంతనే; ఆత(డు= ఆ భీష్ముడు; ఆ+మనుజవల్లభుతోడన్‌= ఆ రాజుతో; అధిప!= రాజా!; 
వినుము= ఆలకించుము; తీర్థములు= పవి(త్రస్థలములు; ఎల్ల+అవియును= అన్నీ; మేలు+అ= మేలైనవే; మానసంబు= 
మనస్సునకు సంబంధించినది; ఐన తీర్థము= అయిన తీర్థం; సత్య+అభిధానము= 'సత్యం' అనే పేరుగలది; ఐ= అయి; 
శౌచ+అతిశయమున్‌= పవిత్రతయొక్క ఎక్కువతనాన్ని; చేయంగన్‌+చాలున్‌= చేయగలుగుతుంది; అది= ఆ తీర్థం; ధృతి= 
ధీరత; అను మహాహ్రదమునన్‌= అనే పెద్దజలాశయంలో; శోభిల్లున్‌= (ప్రకాశిస్తుంది; తమమున్‌= తమస్సు అనే గుణాన్నీ; 
రజస్సు= రజస్సు అనే గుణాన్నీ; తజీయన్‌= దూరమైపోయే విధంగా; (త్రోచికొనుచున్‌= నెట్టివేసికొంటూ; నరుండు= మానవుడు; 
సత్యమున్‌= సత్యగుణాన్ని, ఊంత= ఆధారంగా; కొని= (గ్రహించి; చొచ్చి= ప్రవేశించి; ఆచరిత స్నానుండు= చేయబడిన 
స్నానం గలవాడు; ఐ= అయి; శుచిత్వమునన్‌= పరిశుద్ధ్దతతో; వెలుంగున్‌= ప్రకాశిస్తాడు; వీత రాగ పరిహృత+ఇంద్రియ దృఢ 
వత లసత్‌ వివేకులు= వదలిన విషయట్రీతి, తొలగించబడిన ఇం(ద్రియాలూ, చెదరని నియమనిష్టలూ గల వివేకవంతులు; 
అతిశయిల్లు విమల తీర్ణములు= మిక్కిలిగా వెలుగొందే స్వచ్చమైన పవిత్రస్థానాలు; సవినయతన్‌= వినయంతోపాటు; 
వారలన్‌= అట్టివారిని; చెందుటయును= ఆశ్రయించటం కూడా; తీర్ణసిద్ది= తీర్థ్గంవలన కలిగే సిద్దియే. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా అడిగినంతనే భీష్ముడతడికి ఇట్టా చెప్పాడు. 'రాజా! తీర్జాలన్నీ మేలైనవే. 
మానసతీర్ణం ఒకటి ఉన్నది. దాని పేరు 'సత్యం' అది మిక్కిలి పవిత్రతను కలిగిస్తుంది. 'ధృతి” అనే మహా 
జలాశయంలో అది విరాజిల్లుతూ ఉంటుంది. తమస్సు, రజస్సు అనే రెండు గుణాలను దూరంగా తొలగించుకొంటూ, 
సత్యాన్ని ఊతకర్రగా తీసికొని దానిలోనికి ప్రవేశించి స్నానం చేసినవాడు పరిశుద్దతతో ప్రకాశిస్తాడు. రాగద్వేషాలు 
వదలి, ఇంద్రియాల వికారాలను తొలగించుకొని, ఏమాత్రమూ సడలని వ్రతం పాటిస్తూ వివేకం కలిగిన మహాత్ములు 
కూడా గొప్ప నిర్మలతీర్జాలే. వారిని వినయపూర్వకంగా ఆశ్రయించటం కూడా తీర్ధాలవలనకలిగే సిద్ధిని కలిగిస్తుంది. 


విశేషం: మనస్సులో పుట్టే వికారాలు తమస్సు, రజస్సు అనే గుణాల వలన కలుగుతాయి. తమస్సు ఆవరణశక్తి. అనగా 
దేనినీ చూడనీయదు. రజస్సు విక్షేపశక్తి ఎక్కడా నిలువనీయదు. ఈ రెండింటినీ దూరంగా తోసివేస్తే తప్ప మనస్సు తీర్థం 
కాదు. దానికి సముద్రమంత ధైర్యం కావాలి. తీర్థమంటే తరింపచేసేది. నీటిలోనికి దిగేవాడికి లోతు తెలియటం మొదలైన 
ప్రయోజనాల కొరకు ఒక ఊత - ఆధారదండం ఉండాలి. ఇక్కడ అదే సత్యం, లేదా సత్వగుణం. దీనివలన నరుడు లోపలా, 
వెలుపలా, నిండైన పరిశుద్దత కలవాడవుతాడు. మరొకరకపు తీర్జాలు కూడా ఉన్నాయి. అవి కదలేవి, ప్రాణవంతమైనవి. వారు 
'వివేకులు" - రాగద్వేషాలను తొలగించుకొన్నవారు. ఇంద్రియవికారాలకు లోబడనివారు, చెదరని నియమ నిష్టలుకలవారు, 
సత్యమేదో, అసత్యమేదో విడమరచి చూడగలవారు అయిన మహాపురుషులు ఆ తీర్ణాలు. వారలను ఆశ్రయించటంవలన 
కూడా తీర్థఫలం సిద్దిస్తుంది. ఇందులో మొదటిది కొంచెం క్లిష్టమైన పద్దతి. రెండవది కొంచెం సులభపద్దతి. దయతో 
వ్యాసభగవానుడు మధ్యమాధికారుల కొరకు ఈ రెండవ తీర్జాన్ని కూడా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఇంతకు మునుపు చెప్పిన 
యోగమూ, సాంఖ్యమూ ఎంతో శక్తిసంపన్నత కలవారికి తప్ప సాధ్యంకానివి. అంత స్థాయికి ఎదగలేనివారి గతి ఏమిటి? అన్న 
ప్రశ్నకు ఈ పద్యం సమాధానరూపంగా దారి చూపుతుంది. అందుకొరకే దాని కనుబంధంగా ఈ విషయం (ప్రస్తావనకు 
వచ్చింది. 


క. దమమును దపము నహింసయు | శమమును దీర్ణముల వాన శౌచాతిశయం 
బమలగుణ! కలుగు రిత్తజ | లములం దోంగిన శుచిత్వలాభము గలదే? 242 


ప్రతిపదార్థం: అమలగుణ!= స్వచ్చమైన గుణములు గల ఓ ధర్మరాజా!; దమమును= ఇంద్రియనిగ్రహమూ; తపమున్‌= 
తపస్ఫూ; అహింసయున్‌= ఇతరులను పీడించకుండటమూ; శమమును= శాంతి (మనస్సు ఉద్వేగపడ కుండటమూ); 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


తీర్థములు+అ= తీర్ణములే; వానన్‌= వాటిచేత; శౌచ+అతిశయంబు= పరిశుద్దత యొక్క ఎక్కువతనము; కలుగున్‌= 
కలుగుతుంది; రిత్తన్‌= ఊరకయే (వ్యర్థంగా); జలములన్‌= నీటిలో; తోంగినన్‌= మునిగితే; శుచిత్వలాభము= పరిశుద్దత అనే 
లాభం; కలదు+ఏ?= ఉంటుందా? 

తాత్సర్యం: ధర్మరాజా! ఇంద్రియాలను అదుపుచేసికొనటం, దేహాన్నీ, మనస్సునూ నియమనిష్టలద్వారా ఎండగట్టటం, 
ఇతర ప్రాణాలను హింసించకుండటం, మనస్సులో ఉద్వేగం రాకుండా చూచుకొనటం అనేవి కూడా తీర్జాలే. 
వాటిచేత ఎక్కువ శుద్దత కలుగుతుంది. ఊరకే నీటిలో మునిగితే పరిశుద్దత కలుగుతుందా? 


విశేషం: దేహపు పై భాగం శుద్దం అయినంత మాత్రాన చాలదు. అంతళ్ళుద్ది కావాలి. అది జలాదులతో ఏర్పడదు. 
వ. అని వెండియు. 243 
తాత్సర్యం: ఇట్టా చెప్పి ఇంకా ఇట్టా అంటున్నాడు. 
క. 'దొరకొననివాని. గోరక । దొరకొనినందును మమత్వతుష్టహృదయతం 
బొరయక విగతస్పృహులగు । పురుషులు శుచు లేల తీర్థములు వారలకున్‌? 244 


ప్రతిపదార్థం: దారకొననివానిన్‌= అందనివానిని; కోరక= అపేక్షింపక; దొరకొనిన+అందును= అందినవాటియందును; 
మమత్వతుష్ట హృదయతన్‌= నాది అనే భావమూ, ఆనందపు పొంగు కలిగిన హృదయం కలవాడు కావటాన్ని; పొరయక= 
పొందక; విగత సృహులు= నశించిన వాంఛకలవారు; అగు పురుషులు= అయిన నరులు; శుచులు= పరిశుద్ధులు; 
వారలకున్‌= అట్టివారికి; తీర్థములు= తరింపచేసే పుణ్యజలాలు; ఏల?= ఎందుకు? 


తాత్పర్యం: 'దొరకని వాటిని కోరక, దొరికిన వాటియందు మమకారము, తుష్టి అనే లక్షణాలను పొందక, ఆశను 
విడనాడి (బ్రదికే నరులు పవిత్రులు. వారికి వేరైన తీర్జాలెందుకు?' 


విశేషం: మమత్యం - అనగా నాది అనే భావన. తుష్టి - అనగా పొంగిపోవటం - ఈ రెండింటినీ వదలాలి. ఎందుకనగా 
మమత్వ మేర్చడితే - రక్షణయందు, నాశమునందు దుఃఖం కలుగుతుంది. వస్తుగతతుష్టి వస్తునాశంతో దుఃఖంగా మారుతుంది. 


క. అనిన బ్రియమంది తాతకు | మనుమండు ప్రణమిల్లి 'బోధమహితా! యేవ 

ర్రనమున నుత్తమపదముం । గను నం; డ్రది యెజు6గ€ జెప్పు కరుణ దలిర్చన్‌. 245 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ప్రియము+అంది= తృప్తిపడి; మనుమండు= మనుమడైన ధర్మరాజు; తాతకున్‌= తాతకు; 
ప్రణమిల్లి= దండ నమస్కారం చేసి; బోధమహితా!= జ్ఞానంచేత గొప్పవాడా!; ఏ వర్తనమునన్‌= ఎట్టి నడవడితో; ఉత్తమపదమున్‌= 


మేలైన స్థానాన్ని (మనుష్యుడు); కనున్‌= పొందుతాడు; అండ్రు= అంటారో; అది= దానిని; కరుణ= దయ; తలిర్చన్‌= 
చిగురించగా; ఎణుగన్‌= తెలిసేటట్టుగా; చెప్పు= బోధించుము. 


తాత్సర్యం: అనగా సంతృప్తి చెంది మనుమడు ప్రణామం చేసి, తాతతో ఇట్టా అన్నాడు. 'జ్ఞానమహితా! ఎట్టి 
౧ Sy యు 
ప్రవర్తనతో మనుష్యుడు ఉత్తమపదం చేరుకొంటా డంటారో దానిని నాకు దయ చిగురించగా బోధించుము. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 563 


విశేషం: ప్రణమిల్లి - ఇది (ప్రాతకాలపు కృతజ్ఞతాభివ్యక్తి ధోరణి. అంతేకాదు 'తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా' అని 
గీత. ప్రణిపాతం అంటే కాళ్ళకు (మొక్కటం. 


వ. మృతుండు మేను విడిచి యెయ్యది సహాయంబుగా( జను నదియును వినవలతు' నని యడిగిన 

నమ్మహానుభావుం డా భూవల్లభున కిట్లనియె. 246 
ప్రతిపదార్థం: మృతుండు= మరణించినవాడు; మేను= దేహాన్ని; విడిచి= వదలివైచి; ఏ+అది= ఏది; సహాయంబుగాన్‌= ఊతగా; 
చనున్‌= వెళ్తాడో; అదియునున్‌= దానిని కూడా; వినవలతున్‌= వినగోరుతున్నాను; అని; అడిగినన్‌= అడిగితే; ఆ+మహానుభావుండు= 
గొప్ప సమర్ధ్హతగల ఆ భీష్ముడు; ఆ భూవల్లభునకున్‌= ఆ రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: మరణించినవాడు దేహాన్ని వదలి ఏ తోడుగా వెళ్ళుతాడు? ఆ విషయం కూడా వినగోరుతున్నాను. 
అని అడుగగా ఆ మహానుభావుడు ఆ రాజుతో ఇట్లా అన్నాడు. 


విశేషం: ఇది చాలా కిష్టమైన ప్రశ్న - ఎందుకనగా (బ్రతికి ఉన్నవాడికి మరణం తరువాత ఏమి అవుతుందో తెలియదు. 
మరణించిన తరువాత జీవుడి అనుభవం ఎటువంటిదో చెప్పటానికి అవకాశం లేదు. కనుక భీష్ముడు దీనికి సూటిగా 
సమాధానం చెప్పటం లేదు. 


క “నీ యడిగిన గూఢములగు । నీ యర్థము లెటు(గ( జెప్ప నింద్రగురుండు గా 
కేయెడల నొరుండు గలదే. యాయన యిట వచ్చు నిపుడ యడుగుము ప్రీతిన్‌.' 247 


ప్రతిపదార్థం: నీ+అడిగిన గూఢములు+అగు+అర్థములు=నీవడిగిన మిక్కిలి రహస్యములైన ఈ విషయాలు; ఎలుంగన్‌= తెలిసే 
విధంగా; చెప్పన్‌= చెప్పటానికి; ఇంద్రగురుండు= దేవేంద్రుడి గురువైన బృహస్పతి; కాక= తప్ప; ఏ+ఎడలన్‌= ఏ తావులోనైనా; 
ఒరుండు= ఇతరుడు; కలండు+ఏ?= ఉంటాడా?; ఆయన= ఆ బృహస్పతి; ఇటన్‌= ఇక్కడకు; ఇపుడు+అ= ఇప్పుడే; వచ్చున్‌= 
వస్తాడు; ప్రీతిన్‌= ప్రీతితో; అడుగుము= అడుగు. 


తాత్పర్యం: 'నీవడిగిన అరం చాలా గూఢమైనది. దీనిని తెలియచెప్పగలవాడు బృహస్పతి తప్ప మరొక 
డున్నాడా? ఆయన ఇప్పుడే ఇక్కడకు వస్తాడు. ప్రీతితో అడుగుము. 
విశేషం: ఇంద్రగురుడు - బృహస్పతి అనగా అతడికి తెలియని అర్థాలు లేవని భావం. సంకల్పమాత్రం చేత భీష్ముడు 
బృహస్పతితో సన్నిహితత్వం కల్పించుకొన్నాడు. అనగా జ్ఞానసంపన్నులకు బృహస్పతి మొదలైనవారు నిత్యసన్నిహితంగా 
ఉంటారని భావం. 'బుద్దిలో బృహస్పతి' అని నానుడి. కనుక అతడు ఎంత నిగూఢమైన విషయమైనా చెప్పగలుగుతాడు. 
క. అను సమయంబున నయ్యెడ । కనిమిష గురు డరుగుదెంచె నతనికిం గుంతీ 

తనయాగ్రజుండు( దమ్ములు | జనపతులును గేశవుండు సద్దక్తిమెయిన్‌. 248 
ప్రతిపదార్థం: అను సమయంబునన్‌= అంటున్నవేళలో; ఆ+ఎడకున్‌= ఆ చోటికి; అనిమిషగురుండు= దేవతల గురువైన 


బృహస్పతి; అరుగుదెంచెన్‌= విచ్చేశాడు. అతనికిన్‌= అతడికి; కుంతీతనయ+అ(గ్రజుండున్‌= కుంతికొడుకులలో పెద్దవాడైన 
ధర్మరాజూ; తమ్ములున్‌= తమ్ము లయిన భీమాదులు; కేశవుండున్‌= శ్రీకృష్ణుడూ; సత్‌+భక్తిమెయిన్‌= మంచిభక్తితో. 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనే సమయంలో అక్కడకు బృహస్పతి విచ్చేశాడు. అతడికి ధర్మరాజు తమ్ములు, రాజులు, కృష్ణుడూ 
సద్భక్తితో (తరువాతి వచనంతో అన్వయం). 


వ. ఎదుర్మొని ప్రజామపూర్వకంబుగా సముచితోపచారంబులం బ్రీతాత్ముంజేసి యాసీనుండై యున్నెడం గురుపతి 
యగ్గురునిం గురుపితామహు నడిగినయట్ల యడిగిన నతం డతని కిట్లనియె. 249 


ప్రతిపదార్థం: ఎదుర్కొని= ఎదురేగి; ప్రణామ పూర్చకంబుగాన్‌= నమస్కారం మొదటి ఉపచారంగా; సముచిత+ఉపచారంబులన్‌= 
చక్కగా తగిన సేవలతో; ప్రీత+ఆత్మున్‌= ప్రీతి పొందిన హృదయం కలవాడినిగా; చేసి; ఆసీనుండు= కూర్చున్నవాడు; ఐ= అయి; 
ఉన్న+ఎడన్‌= ఉన్నసమయంలో; కురుపతి= ధర్మరాజు; ఆ+గురునిన్‌= దేవగురువైన ఆ బృహస్పతిని; కురు పితామహున్‌= 
కౌరవులకు తాత అయిన భీష్ముడిని; అడిగిన+అట్లు+అ= అడిగినట్టే; అడిగినన్‌= అడుగగా; అతండు= ఆ బృహస్పతి; 
అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ఎదురేగి నమస్కరించి తగిన అర్హ్యపాద్యాదు లర్పించటం అనే సేవలు చేసి తృప్తిపరచి అతడు 
కూర్చున్న తరువాత ధర్మరాజు ఆ దేవగురువును తన తాత నడిగినట్టే అడుగగా అత డతడితో ఇట్టా అన్నాడు. 


ఆ. “తనకు. దాన కలండు జననంబు నప్పుడు | మరణమునను సుగతి నరకములను 

దల్లి దండ్రి దక్కు నెల్లబంధులు శరీ । రంబు ననుగమించి క్రమ్మటుదురు. 250 
ప్రతిపదార్థం: జననంబు+అప్పుడు= పుట్టుక సమయంలో; మరణమునను= చావునందూ; సుగతి నరకములను= పుణ్యగతి, 
నరకం అనేవాటియందూ; తనకున్‌= తనకు (జీవుడికి)+; తాను+అ= తానే; కలండు= ఉన్నాడు; తల్లి= అమ్మ; తండ్రి= నాయన; 
తక్కున్‌; ఎల్లబంధులు= మిగిలిన చుట్టాలందరు; శరీరంబున్‌= శరీరాన్ని; అనుగమించి= వెంటనంటి వెళ్ళి; (క్రమ్మణుదురు= 
మరలి వస్తారు. 
తాత్సర్యం: “పుట్టినప్పుడు, గిట్టినప్పుడు పుణ్యపాపాల ఫలాల భూము లయిన స్వర్గం, నరకం అనే వాటియందు 
తనకు తానే ఉంటాడు. తల్లి, తండ్రి, మిగిలిన బంధువులు శరీరాన్ని వెంటనంటి తిరిగి వెళ్ళిపోతారు. 


విశేషం: శరీరం అనగా ఇక్కడ ప్రాణం లేని కళేబరం. దానిని కాల్బటమో, పూడ్చటమో చేసిన తరువాత వారు వెంటనంటి 
పోయేది ఏమీ ఉండదు. కనుక బంధువులు వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు. 


క ఉత్తమపథంబు ధర్మా । యత్తము, ధర్మంబు మృతుల కధిప! సహాయం 
బెత్తెజింగున ధర్మక్రియం । జిత్తంబునం జేర్వవలయు జీవించుతటిన్‌. 251 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఉత్తమపథంబు= మేలైన (త్రోవ; ధర్మ+ఆయత్రము= ధర్మానికి వశమైనది; మృతులకున్‌= 


మరణించిన వారికి; ధర్మంబు= ధర్మము; సహాయంబు= తోడు; ఏ+తెజంగునన్‌= ఏ విధంగానైనా; జీవించు తటిన్‌= (బ్రతికి 
ఉన్నప్పుడే; ధర్మక్రియన్‌= ధర్మమనే (క్రియను; చిత్తంబునన్‌= హృదయంలో; చేర్చవలయున్‌= చేర్చాలి. 


తాత్సర్యం: రాజా! మేలుత్రోవ ధర్మంమీద ఆధారపడి ఉంటుంది. చచ్చినవారికి ధర్మమే తోడుగా వస్తుంది. కనుక 
(బతికి ఉన్నప్పుడే ధర్మకార్యాలను హృదయంలో పదిలపరచుకొ నాలి. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 565 


విశేషం: జీవించుతటిన్‌= చనిపోయి సాధించేదేమీ లేదు. ధర్మక్రియను చిత్తంలో చేర్చటమంటే సంకల్పరూపంలో ఉంచుకొనాలి. 
తదనుగుణంగా ఆచరించాలి - అని భావం. 


క. అది లేనివాండు నరకా । స్పదుం డగు నటుగాన ధర్మపరు€ం డగుటయ యొ 

ప్పిదము మనుజునకు నేం జె । ప్పెద మజియును వలయువాని( బ్రీతి నడుగుమీ'. 252 
ప్రతిపదార్థం: అది= ఆ ధర్మం; లేనివాండు= లేని వ్యక్తి; నరక+ఆస్పదు(డు= నరకమనే తావు కలవాడు; అగున్‌= అవుతాడు; 
అటు= ఆ విధం; కాన= కనుక; మనుజునకున్‌= మనిషికి; ధర్మపరుండు= ధర్మమునందు మిక్కిలి (శ్రద్ద కలవాడు; 
అగుట+అ= కావటం; ఒప్పిదము= తగినది; మజియున్‌= ఇంకా; వలయువానిన్‌= కావలసిన వాటిని; ప్రీతిన్‌= (ప్రీతితో; 
అడుగుమీ= అడుగుము; నేన్‌= నేను; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: ధర్మం లేనివాడు నరకానికి పోతాడు. కనుక ధర్మపరుడు కావటమే మనిషికి మంచిది. ఇంకా నీకు 
కావలసిన వాటిని ప్రీతితో నడుగుము. నేను చెప్పుతాను”. 


వ. అనిన నజ్జనపతి 'శరీరంబు విడిచి చనియెడు జీవుని ధర్మం బె ట్లనుగమించు?' ననుటయు నయ్యాం 
గిరసుండు. 253 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+జనపతి= ఆ రాజు; శరీరంబు= దేహం; విడిచి= వదలి; చనియెడు జీవునిన్‌= వెళ్ళే 
బీవుడిని; ధర్మంబు= ధర్మం; ఎట్టు= ఏ విధంగా; అనుగమించున్‌?= వెంటనంటి పోతుంది? అనుటయున్‌= అనగా;; 
ఆ+అంగిరసుండు= ఆ బృహస్పతి. 
తాత్పర్యం: అని చెప్పిన తరువాత ఆ ధర్మరాజు దేహం విడిచి వెళ్ళే జీవుడిని ధర్మం ఎట్టా అంటి వెళ్తుంది? 
అని అడిగాడు. అప్పుడు ఆ బృహస్పతి ఇట్లా చెప్పాడు. 
తే. “భూత పంచక శక్తులు బుద్దియును స । ధర్మకంబుగ జీవుతో( దగిలి యరుగు” 
ననుడు 'రేతఃప్రకార మె? ట్లనియె నృపతి; । యతని కిట్లని చెప్పె నయ్యమరమంత్రి. 254 
ప్రతిపదార్థం: భూతపంచక శక్తులు= భూతాల అయిదింటి శక్తులు; బుద్దియును= బుద్దీ; సధర్మకంబుగన్‌= ధర్మంతోపాటుగా; 
బీవుతోన్‌= జీవుడితో; తగిలి= వెంటబడి; అరుగున్‌= పోతాయి; అనుడున్‌= అన్నంతనే; నృపతి= రాజు; రేతస్‌+(ప్రకారము= 
వీర్యం యొక్క పద్దతి; ఎట్టు= ఏ విధము?; అనియెన్‌= అన్నాడు; ఆ+అమరమంట్రి= దేవతల మంత్రి అయిన ఆ బృహస్పతి; 
అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు. 
తాత్పర్యం: 'అయిదు భూతాల శక్తులు అయిన శబ్దస్పర్శ రూపరస గంధాలు, బుద్ది, ధర్మం అనేవి కలిసి జీవుడిని 
అనుసరించి వెళాయి అనగా ధర్మరాజు రేతస్సు పదతి ఏమిటి? అని అడిగాడు. అప్పుడు బృహస్పతి అతడి కిటా 
కూ ఠా ౧ 
చెప్పాడు. 


తే. దేహగత భూప్రభృతి పంచదేవతలును । మనసు నన్నసంతృప్తి( బొందిన నృపాల! 
కల్లు రేతస్సు పురుషుండు( గామినియును । బొందంగా నది గర్లత్వ మొందు. జువ్వె. 255 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: నృపాల!= రాజా!; దేహగత భూ (ప్రభృతి, పంచ దేవతలును= దేహంలో ఉన్న భూమి మొదలైన అయిదు 
దేవతలు; మనసున్‌= మనస్సూ; అన్న సంతృప్తిన్‌= అన్నంతో మిక్కిలి సంతృప్తిని; పొందినన్‌= పొందితే; రేతస్సు= “వీర్యం” 
అనే పదార్థం; కల్గున్‌= ఏర్పడుతుంది; పురుషుండున్‌= మగవాడూ; కామినియును= (్రీయు; పొందంాన్‌= కలియగా; అది= 
ఆ రేతస్సు; గర్భత్వము= పిండం కావటం; ఒందున్‌= పొందుతుంది; చువ్వె= సుమా! 

తాత్సర్యం: దేహంలో ఉన్న భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలూ, మనస్సు అనేవి 
అన్నంతో - నిండైన తృప్తిని పొందితే 'రేతస్సు” అనే పదార్థం కలుగుతున్నది. (స్త్రీపురుషుల కలయికవలన అది 
గర్భంగా ఏర్పడుతుంది. 


విశేషం: (స్రీ అయినంత మాత్రాన గర్భం ఏర్పడదనీ ఆమె కామభావం కలిగి గర్భం ధరించే సామర్థ్యం కలిగినదై ఉండాలి 
అనే సూచన 'కామిని' అనే శబ్దంలో ఉన్నది. దీనిని బట్టి పురుషుడు కూడా ‘కాముకుడు అయి ఉండాలనే అర్థం సిద్ధిస్తున్నది. 


వ. అని చెప్పి మజియును. 256 
ప్రతిపదార్థం: అని చెప్పి; మటియును= ఇంకా. 
తాత్సర్యం: ఇట్టా చెప్పి బృహస్పతి ఇంకా ఇట్లా అంటున్నాడు 
తే. 'పుణ్యపాపానుగుణభంగిం బుట్టి సౌఖ్య | దుఖమయ సంసరణమున( దొడరు నరుండు 
వినుము కేవల ధర్మవర్తనసుఖైక । భాజనత నొందు ధర్మైకపరత మేలు. 257 


ప్రతిపదార్థం: నరు(డు= జనుడు; పుణ్యపాప+అనుగుణభంగిన్‌= పుణ్యమునకు, పాపమునకు తగిన విధంగా; పుట్టి= 
జనించి; సౌఖ్య, దుఃఖమయ సంసరణమునన్‌= సుఖంతో, దుఃఖంతో నిండిన సంసారంలో; తొడరున్‌= ప్రవేశిస్తాడు; వినుము; 
కేవల ధర్మవర్తనన్‌= అధర్మపు వాసనకూడా లేని ధర్మపు నడవడితో; సుఖ+ఏక, భాజనతన్‌= సుఖానికి మాత్రమే పాత్ర 
మవటాన్ని; ఒందున్‌= పొందుతాడు; ధర్మ+ఏక పరత= ధర్మమునందు మా(త్రమే (శ్రద్ద కలిగి ఉండటం; మేలు= మంచిది. 
తాత్సర్యం: “నరుడు పుణ్యానికి తగిన విధంగా సుఖమయ సంసారంలో ప్రవేశిస్తాడు. పాపాల కనుగుణంగా దుః 
ఖమయసంసారంలో (ప్రవేశిస్తాడు. అట్లాకాక ధర్మప్రవర్తన మాత్రమే అవలంబిస్తే సుఖానికి మాత్రమే పాత్రమవుతాడు. 
కనుక ధర్మమునందు మాత్రమే (శ్రద్ధ కలిగి ఉండటం మేలైన పని. 
విశేషం: సృష్టిలో మానవ(ప్రవృత్తిలో ఒక విచిత్రమైన స్థితి ఉంటుంది. పుణ్యఫలం కోరుకొంటాడు. పుణ్యం చేయటానికి 
ఇష్టపడడు. పాపఫలం వద్దంటాడు. పాపాలు మాత్రం చేస్తూ ఉంటాడు. అయితే ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా కర్మల 
కనుగుణంగా సుఖదుఃఖమయ సంసారం పొందక తప్పదు. సుఖదుఃఖాలు రెండూ అనిత్యాలే. నిత్యసుఖంకోసం ధర్మం 
మాత్రమే ఉన్న (ప్రవృత్తిని పొందా లంటున్నారు శ్రీవ్యాసులు. 
క జనవర! కృమిగర్దభముఖ । జననంబుల. బొంది నరకసంవాసము. జెం 

దు నధికపాపాత్ముండగు | మనుజుండు కర్మ సవిశేషమహిమ.. దెలిపెదన్‌. 258 


ప్రతిపదార్థం: జనవర!= రాజా! అధిక పాప+ఆత్ముండు= ఎక్కువ పాపాలలో నిండినవాడు; అగు మనుజుండు= అయిన 
నరుడు; కృమి, గర్హభ, ముఖ, జననంబులన్‌= పురుగు, గాడిద మొదలైన పుట్టుకలను; పొంది; నరక సంవాసమున్‌= నరకంలో 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 567 


నివసించటాన్ని; చెందును= చెందుతాడు; కర్మ సవిశేష మహిమన్‌= ఆయాకర్మల విశేషంతో కూడిన ఎక్కువతనాన్ని; 
తెలిపెదన్‌= తెలుపుతాను. 

తాత్సర్యం: రాజా! ఎక్కువ పాపం హృదయంలో నిండినవాడు పురుగు, గాడిద మొదలైన పుట్టుకలతో నరకంలో 
నివాసం చేస్తాడు. కర్మల విశేషమహిమను తెలుపుతాను. వినుము. 


క, జననీజనక గురులయెడ । నొనరించిన మేలు గీడు నొదవించు సుఖం 

బునకును దుఃఖమునకు నిం । తని కొలది యిడన్‌ వశంబె యజునకు నైనన్‌? 259 
ప్రతిపదార్థం: జననీ జనక గురుల యెడన్‌= తల్లి తండ్రి, గురువు - వీరి విషయంలో; ఒనరించిన మేలున్‌= చేసిన 
మంచిపనీ; కీడున్‌= అపచారమూ; ఒదవించు సుఖంబునకున్‌= కలిగించే సుఖానికీ; దుఃఖమునకున్‌= దుఃఖానికీ; కొలంది= 
ప్రమాణము; ఇంత= ఈ మాత్రము; అని; ఇడన్‌= పెట్టటం; అజునకున్‌= (బ్రహ్మకు; ఐనన్‌= అయినా; వశంబు+ఎ?= 
సాధ్యమా? 
తాత్సర్యం: తల్లిదండ్రుల విషయంలో గురువు విషయంలో చేసిన మేలు కూర్చే సుఖానికీ, కీడు కూర్చే దుఃఖానికి 
కొలత ఇంత అని చెప్పటం (బ్రహ్మకైనా సాధ్యమా? 


క. మాతృపితృగురులు దక్కంగ । నే తెరువునః బాప మొలసె నేనియు దానిం 

బాతురు ప్రాయశ్చిత్త । స్పీతులు దద్విషయమైన6 జెడ దల్పములన్‌. 260 
ప్రతిపదార్థం: మాతృపితృ గురులు= తల్లీ, తండ్రీ, గురువూ; తక్కంగన్‌= కాక; ఏ తెరువునన్‌= ఏ దారిలోనైనా; పాపము= 
పాపం; ఒలసెన్‌ ఏనియున్‌= కలిగినట్లయితే; దానిన్‌= దానిని; ప్రాయళ్చిత్త స్సీతులు= 'ప్రాయళ్ళిత్తం చేత పుష్టి పొందినవారు; 
పాతురు= తొలగించుకొంటారు; తద్‌+విషయము= తల్లి, తండ్రి, గురువు అనేవారి సంబంధం కలది; ఐనన్‌= అయితే; 
అల్పములన్‌= తక్కువవాటిచేత; చెడదు= నశింపదు. 
తాత్సర్యం: తల్లి, తండ్రి, గురువు అనేవారుకాక తక్కిన ఏ విషయంలోనైనా పాపం కలిగితే తగిన విధమైన 
ప్రాయశ్చిత్తం చేసికొని పోగొట్టుకొంటారు. వారి విషయంలో మాత్రం పాపం సులభంగా పోదు. 


విశేషం: ప్రాయశ్చిత్తం - తెలియక చేసిన తప్పును పరిహరించుకొనే వ్రతమూ, దానమూ మొదలైనవి. 


క. కొలు చపహరించు నన్నరు€ । డెలుకయు'( బందియును నైన యీ దుర్దననం 
బుల( బొందు నంత. బాపము । వొలియక యాతనికి( గుక్కపుట్టువు. గల్లున్‌. 261 


ప్రతిపదార్థం: కొలుచు= ధాన్యము; అపహరించు+ఆ+నరు(డు= దొంగిలించే ఆ మనిషి ఎలుకయున్‌= ఎలుకా; పందియునున్‌= 
పందీ; ఐన ఈ దుర్ణననంబులన్‌= అయిన ఈ పాడు పుట్టుకలను; పొందున్‌= పొందుతాడు; అంతన్‌= దానితో; పాపము= 
పాపం; పొలియక= నశించక; అతనికిన్‌= వాడికి; కుక్కపుట్టువున్‌= కుక్కపుట్టుకకూడా; కల్లున్‌= కలుగుతుంది. 
తాత్సర్యం: ధాన్యం దొంగిలించిన మనిషి ఎలుక, పంది మొదలైన పుట్టుకలు పొందుతాడు. దానితో పాపం పోక, 
అతడికి కుక్క పుట్టుక కలుగుతుంది. 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. పరదారగమన దోషము । వరుసన వృకకంక గృధ్ర వలిముఖ శవభు 
క్తిరతంబులైన భవముల(। బొరయించుం గృమియు6గా6గ6 బుట్టించు. దుదిన్‌. 262 


ప్రతిపదార్థం: పరదార గమన దోషము= ఇతరుల ధర్మపత్నులను పొందటం అనే పాపం; వరుసన్‌+అ= (క్రమంగా; వృక= 
తోడేలు; కంక= రాబందులు; (గ్రద్ద= (గ్రద్దలు; వలిముఖ= కోతుల; శవభుక్తి= శవాలను తినటంలో; రతములు= ప్రీతి కలవి; 
ఐన భవములన్‌= అయిన పుట్టుకలను; పొరయించున్‌= కలిగిస్తుంది; తుదిన్‌= కడకు; కృమియున్‌= బురదలో తిరుగు 
పురుగు; కాంగన్‌= అయ్యేటట్టుగా; పుట్టించున్‌= పుట్టిస్తుంది. 


తాత్పర్యం: పరులభార్యలను పొందటం అనే పాపం తోడేలు, రాబందు, గద్ద, కోతి, శవాల తిండి యందు 
ప్రీతిగల జంతువు పుట్టుకలను కలిగిస్తుంది. చివరకు పురుగు పుట్టుక కూడా పొందిస్తుంది. 


సీ. తనయ నొక్కని కిచ్చి మనసు మరలంబడి | యన్యున కిచ్చిన యట్టివాండు 
కృమియగు; దేవకార్యము సేసి మణి పైత్య | కంబు సేయక భోజనంబు సేయు 
నతడు కాకం బగు; నన్న దిట్టినం గ్రౌంచ । మై పుట్టు; బ్రహ్మకులాభిజాతం 
గవసి శూద్రుడు నరకపుగుంట పుర్వగు । నంతకు కింకరు లంట. బట్టి 


తే. కట్టికొనిపోయి కోసియు. గాల్టియును గృ! తఘ్ను నుగ్రకంటక సముదయము మీ(ద( 
క్రంద నదిమియు మటియు దుఃఖముల' బెట్టు | తెజి(గు లెన్ని యన్నింటను బఅతు రధిప! 263 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; తనయన్‌= కూతురిని; ఒక్కనికిన్‌= ఒకవ్యక్తికి; ఇచ్చి= దానం చేసి (కన్యాదానం చేసి); 
మనసు= మనస్సు; మరలంబడి= తిరుగబడి; అన్యునకున్‌= మరియొకనికి; ఇచ్చిన+అట్టివాండు= ఇచ్చిన వ్యక్తి; కృమి= 
పురుగు; అగున్‌= అవుతాడు; దేవకార్యము= దేవతల ఆరాధనము; చేసి= ఆచరించి; మటి= అటుపైన; పైతృకంబు= 
పితృకార్యం; చేయక= కావించక; భోజనంబు+చేయు+అత(డు= భోజనం చేసేవాడు; కాకంబు= కాకి; అగున్‌= అవుతాడు; 
అన్నన్‌= అన్నను; తిట్టినన్‌= నిందిస్తే; క్రౌంచము= (క్రౌంచమనే పక్షి; ఐ= అయి; పుట్టున్‌= జన్మిస్తాడు; బ్రహ్మ కుల+అభిజాతన్‌= 
బ్రాహ్మణకులంలో చక్కగా పుట్టిన (స్త్రీని; కవసి= కూడి; శూద్రుండు= నాల్గవ కులంవాడు; నరకము+గుంటపుర్వు= నరకం 
అనే గుంటలోని (క్రిమి; అగున్‌= అవుతాడు; కృతఘ్నున్‌= చేసిన మేలును మరచేవాడిని; అంతకు కింకరులు= యముడి 
భటులు; అంటన్‌ పట్టి= గట్టిగా పట్టుకొని; కట్టికొనిపోయి= కట్టివైచి తీసికొనిపోయి; కోసియున్‌= ముక్కలుగా చేసి; కాల్చియును= 
మంటలలో మాడ్చివైచి; ఉగ్ర కంటక సముదయముమీ(దన్‌= భయంకరమైన ముండ్ల మొత్తాల మీద; (క్రందన్‌= కందిపోయే 
విధంగా; అదిమియున్‌= నొక్కి పెట్టి; మటియున్‌= ఇంకా; దుఃఖములన్‌= కష్టాలను; పెట్టు; తెట(గులు= పెట్టే పద్దతులు; 
ఎన్ని= ఎన్నికలవో; అన్నింటను= అన్నింటిచేతను; పజతురు= బాధిస్తారు. 


తాత్సర్యం: రాజా! ముందు ఒకడికి బిడ్డను కన్యాదానం చేసి, మనస్సు 'త్రిప్పుకొని మరొకడికి ఇచ్చేవాడు పురుగు 
అవుతాడు. దేవతారాధన చేసి పితృకార్యం చేయకుండా భోజనం చేసేవాడు కాకిగా పుట్టుతాడు. అన్నను నిందిస్తే 
(క్రాంచపక్షి అవుతాడు. బ్రాహ్మణగస్తీని పొందిన శూద్రుడు నరకమనే గుంటలో పురు గవుతాడు. కృతఘ్నుడిని 
యమకింకరులు గట్టిగా పట్టి కట్టి కోసి కాల్చి, ఘోరమైన ముండ్లకంపలమీద వేసి నొక్కి ఇంకా బాధలు పెట్టే తీరు 
లెన్నో అన్నింటిచేతా పీడిస్తారు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 569 


క. ధనవాంఛ నిరాయుధు€ జం । పిన గాడిద మొదలు గాగ బెక్కులు తిర్య 

గననంబుల( బొందును శ । స్త్ర నిహతి( దోడ్తోడ మరణదశ వాటిల్లున్‌. 264 
ప్రతిపదార్థం: ధనవాంఛన్‌= ధనంమీద కోరికతో; నిరాయుధున్‌= ఆయుధం లేనివాడిని; చంపినన్‌= చంపితే; గాడిద 
మొదలు కాంగన్‌= గాడిద మొదలైన; పెక్కులు= ఎక్కువ సంఖ్యగల; తిర్యక్‌+జననంబులన్‌= పశువులు, పక్షులు మొదలైన 
పుట్టుకలను; పొందును= పొందుతాడు; శస్త్రనిహతిన్‌= ఆయుధాల దెబ్బచేత; తోడు+తోడన్‌= మీదమీద; మరణదశ= చావు; 
పాటిల్లున్‌= కలుగుతుంది. 
తాత్సర్యం: ధనం మీద ఆశతో ఆయుధం లేనివాడిని చంపితే గాడిద మొదలయిన నీచజంతువుల, పక్షుల 
పుట్టుకలు ఎన్నో వస్తాయి. మాటిమాటికి ఆయుధపు దెబ్బతో చావు కలుగుతూ ఉంటుంది. 


ఆ. ఆండుదాని( జంపినత. డేక వింశతి | దూష్య నరకవాసదుఃఖ మొందు 
నన్నదధిపయోఘృతాపూపహరణముల్‌ । మక్షికాదికీటమయత సేర్చు. 265 
ప్రతిపదార్థం: ఆండుదానిన్‌= అబలను; చంపిన+అతండు= చంపినవాడు; ఏకవింశతి దూష్య నరక వాస దుఃఖము= ఇరవైయొక్క 
సంఖ్య గల నీచమైన నరకాలలో ఉండటం అనే దుఃఖాన్ని; ఒందున్‌= పొందుతాడు; అన్న= అన్నము; దధి= పెరుగు; పయస్‌= 
పాలు; ఘృత= నేయి; అపూప= భక్ష్యాలు అనేవాటి; హరణముల్‌= దొంగిలింతలు; మక్షికా+ఆది కీటమయతన్‌= ఈగ 
మొదలైన నీచపు పురుగులయ్యే దశలోనికి; చేర్చున్‌= చేరుస్తాయి. 
తాత్సర్యం: (స్త్రీని చంపితే ఇరవై ఒక్క విధాల నరకాలలో ఉండే దుఃఖం కలుగుతుంది. అన్నము, పెరుగు, 
పాలు, నెయ్యి, తినుబండారాలు అనే వాటి దొంగతనాలు ఈగ మొదలైన పురుగుల పుట్టుకలలో చేరుస్తాయి. 


విశేషం: ఏకవింశతి నరకాలు - తామి(స్రము, లోహశంకువు, మహానిరయము, శాల్మలి, రౌరవము, కుంభలము, పూతిమృత్తికము, 
కాలసూత్రము, సంఘాతము, లోహితోదము, సవిషము, సంప్రపాతనము, మహానరకము, కాకోలము, సంజీవనము, మహాపథము, 
అవీచి, అంధతామి(స్రము, కుంభీపాకము, అసిపత్రవనము, తాపనము. 


ఆ. ఫలము నినుము వెండి. బసిండి మ్రుచ్చిలికొన్న( । గ్రోంతి వాయసంబు గ్రువ్వ నీచ 

కృమియు నగు సదంబరము హరించిన శశ । జనన మొందు నరుండు మనుజనాథ! 266 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా! నరుండు= మానవుడు; ఫలమున్‌= పండును; ఇనుమున్‌= ఇనుమును; వెండిన్‌= 
వెండిని; పసిండిన్‌= బంగారాన్ని; (ముచ్చిలికొన్నన్‌= దొంగిలిస్తే; క్రోంతి= కోతి; వాయసంబు= కాకి; (గ్రువ్వ= పావురము; నీచ 
కృమియున్‌= తక్కువజాతి పురుగూ; అగున్‌= అవుతాడు; సత్‌+అంబరమున్‌= మంచి వస్త్రమును; హరించినన్‌= ఎత్తుకొనిపోతే; 
శశజననము= కుందేటి పుట్టువును; ఒందున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: రాజా! నరుడు పండు, ఇనుము, వెండి, బంగారం అనే వాటిని దొంగిలిస్తే వరుసగా కోతి, కాకి, గువ్వ, 
పురుగు అనే జన్మలు పొందుతాడు. ఇతరుల బట్టలను అపహరిస్తే కుందేలుగా పుట్టుతాడు. 


విశేషం: 'సదంబరము” - చినిగిన పాతలు బయట పారవేస్తే అవసరానికి వాటిని వాడుకొనటం తప్పుకాదని భావం. 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. నమ్మి యిల్లడవెట్టిన సొమ్ము. గొనిన । మీను లోనగు నీచపు యోనులందు€ 
బుట్టు; గంధవస్తువులు గొన్నట్టివాండు । వినుము మటు పుట్టువున( జుంచుతనము నొందు. 267 


ప్రతిపదార్థం: నమ్మి= విశ్వాసం ఉంచి; ఇల్లడ+పెట్టిన సొమ్మున్‌= తనవద్ద దాచి ఉంచిన సొమ్మును; కొనినన్‌= తనది 
చేసికొంటే; మీను= చేప; లోనగు+నీచము+యోనులందున్‌= మొదలైన నీచపు కడుపులలో; పుట్టున్‌= పుట్టుతాడు; వినుము; 
గంధవస్తువులు= సుగంధ (ద్రవ్యాలను; కొన్న+అట్టివాండు= దొంగిలించేవాడు; మణుపుట్టువునన్‌= మరుసటి జన్మలో; 
చుంచుతనము= చుంచు కావటాన్ని; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: తనయందు నమ్మకం ఉంచి ఇతరులు దాచుకొన్న సొమ్మును అపహరిస్తే చేప మొదలైన నీచజన్మలు 
కలుగుతాయి. పరిమళద్రవ్యాలను దొంగిలిస్తే కంపెలుక అవుతాడు. 


తే. వనిత లీపాపములు సేసి వానివాని | పత్నులై జనియింతురు; పాపభీతి 
దెరువు తప్పక నడచిన నరులు సౌఖ్య | మందుదురు రెండు లోకంబు లందు నధిప!' 268 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వనితలు= స్త్రీలు; ఈ పాపములు= పైన చెప్పిన పాపాలను; చేసి= చేసిన కారణంగా; 
వానివాని పత్నులు= పైన చెప్పిన నీచజన్మలు కలవారి భార్యలు; ఐ= అయి; జనియింతురు= పుట్టుతారు; పాపభీతిన్‌= 
పాపంవలన భయంతో; తెరువు= మంచిమార్గం; తప్పక= తప్పకుండా; నడచిన నరులు= (ప్రవర్తించిన మనుష్యులు; రెండు 
లోకంబులందున్‌= ఈ లోకము, పరలోకము అనే రెండు లోకాలలో; సౌఖ్యము= సుఖాన్ని; అందుదురు= పొందుతారు. 


తాత్సర్యం: (స్త్రీలు పైన పేర్కొన్న పాపాలను చేస్తే పురుషులు చేసిన పాపాల ఫలితాలుగా చెప్పిన నీచజన్మల వారి 
భార్యలై పుట్టుతారు. పాపం కలుగుతుందన్న భయంతో ధర్మమార్గం తప్పకుండా నడచుకొన్నవారు ఇహపరలోకాలలో 
సుఖాన్ని అనుభవిస్తారు. 


విశేషం: ఇక్కడ తెరువు అనగా ధర్మశాస్త్రం నిర్ణయించిన పద్దతి. 


వ. అని చెప్పి యిట్లనియె; 'నేనుం గొన్ని తెజంగు లెటింగించితి మటియు ననేక పదార్జాపహరణంబులకు బహు 
విధంబులగు ఫలంబులు వాటిల్లు వాని నెల్లను శాస్తాంతరశ్రవణంబున నెటింగెదు గాక యనిన విని యక్కురు 
పతి బృహస్పతితో. 'బాపంబులం బాపికొనుతెటిం గెటింగింపవే యనుటయు నతం డతని కిట్లనియె. 269 


ప్రతిపదార్థం: అని; చెప్పి= తెలిపి; ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; నేనున్‌= నేను; కొన్ని తెజంగులు= కొన్ని 
పద్దతులను; ఎటింగించితిన్‌= తెలిపాను; మజీయున్‌= ఇంకా; అనేక పదార్థ4అపహరణంబులకున్‌= పెక్కు వస్తువుల 
దొంగతనాలకు; బహువిధంబులు= పెక్కుతీరులు; అగు= అయిన; ఫలంబులు= శిక్షలుగా అయ్యే ఫలాలు; పాటిల్లున్‌= 
కలుగుతాయి; వానిన్‌= వానిని; ఎల్లను= అన్నింటినీ; శాస్త్ర+అంతర [(శ్రవణంబునన్‌= వేరుశా(స్త్రాల వినికిడిచేత; ఎటింగెదు 
కాక= తెలిసికొంటావు; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+కురుపతి= ఆ కురురాజు యుధిస్టిరుడు; బృహస్పతితోన్‌= 
దేవమం(త్రి అయిన బృహస్పతితో; పాపంబులన్‌= ఈ దోషాలను; పాపికొనుతెణంగు= పోగొట్టుకొనే దారి; ఎజీంగింపవే= 
దయచేసి తెలుపుమా!; అనుటయున్‌= అన్నంతనే; అతండు= ఆ బృహస్పతి; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్ణాశ్వాసము 571 


తాత్సర్యం: బృహస్పతి ఇట్లా చెప్పి ఇంకా ఈ విధంగా అన్నాడు. 'నేను కొన్ని తీరులను తెలిపాను. ఇంకా అనేక 
వస్తువుల దొంగతనాలకు కలిగే ఫలాలు పెక్కుతీరులలో ఉన్నాయి. వాటి నన్నింటినీ ఇతర శాస్త్రాలను వినటం ద్వారా 
నీవు తెలిసికొందువుగాక! అనగా విని ధర్మరాజు బృహస్పతితో “ఈ పాపాలను పోగొట్టుకొనే విధం తెలుపవూ!' 
అని అడిగితే అత డతడితో ఇట్లా అన్నాడు. 


క విను దానంబుల( బాపము । లనఘా! చెడు దానములకు నన్నిటికిని స 
జ్జన సేవ్య! యన్నదానము । మును లధికం బండ్రు పాపముల. బాపునెడన్‌. 270 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్ముడా!; విను= ఆలకించుము; పాపములు= చెడుపనుల దోషాలు; దానంబులన్‌= దానాలతో; 
చెడున్‌= నశిస్తాయి; సత్‌+జన సేవ్య= ఉత్తమ జనులచేత సేవించబడేవాడా!; మునులు= జ్ఞానసంపన్నులు; పాపములన్‌= 
పాపాలను; పాపు+ఎడన్‌= పోగొట్టే విషయంలో; అన్నదానము= అన్నం పెట్టటం; దానములకున్‌= దానాలకు; అన్నిటికిన్‌= 
అన్నింటికీ; అధికంబు= మిన్న అయినది; అం[డ్రు= అంటారు. 


తాత్సర్యం: పుణ్యాత్ముడా!; పాపాలు దానాలతో నశిస్తాయి. పాపాలను పోగొట్టే విషయంలో అన్ని దానాలకంటె 
అన్నదానం గొప్పదని మును లంటారు. 


విశేషం: ధర్మరాజు హృదయంలో 'నేను యుద్దంలో ఎందరిచావుకో కారణమయ్యాను. ఆ పాపాల చెడు ఫలితాలు నాకు 
కలుగుతాయా” అన్న శంక ప్రశ్నలో అభివ్యక్తం అవుతున్నది. దానిని తొలగించటం కొరకు “అనఘా! సజ్జనసేవ్య!' అనే రెండు 
సంబోధనలను చిన్న పద్యంలో తిక్కన నిక్షేపించాడు. 


అన్నదానం గొప్పుది. దీనికి రెండు కారణాలను మనం భావించవచ్చును. 1. ఏ ఇతర దానంలోనూ “చాలు” అనే మాట 
ఉండదు. అన్నదానం ఒక్కటే “చాలు అనిపించే దానం. 2. అన్నం శరీరాన్ని పోషిస్తుంది. శరీరం మొదటి ధర్మసాధనం. (శరీర 
మాద్యం ఖలు ధర్మసాధనమ్‌' అంటాడు కాళిదాసు). దానాలు పాపాలను ఎట్లా పోగొట్టగలవు? - అని కొందరు శంకిస్తారు. పాపం 
స్వార్ధపు ముద్దుబిడ్డగదా! దానం స్వార్థాన్ని రూపుమాపుతుంది కదా! ఆ విధంగా దానం పాపనాశకం అవుతుంది. 


క. న్యాయార్ణిత మగు నన్నము । వేయింటికి( బెట్టవలయు విప్రజనము హ 

ర్నాయత్తంబుగ దానం । బాయని పాపములు గలవె? పారవముఖ్యా! 271 
ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశం వారిలో ఉత్తముడా!; న్యాయ+ఆర్జితము= ధర్మమార్గంతో సంపాదించినది; అగు+ 
అన్నమున్‌= అయిన అన్నాన్ని; వేయింటికిన్‌= వేయి సంఖ్యగల వారికి; విప్రజనము= వేదవిద్యలు నిండుగా గల జనం; హర్షః 


ఆయత్తంబుగన్‌= ఆనందానికి వశమయ్యే విధంగా; పెట్టవలయున్‌= పెట్టాలి; దానన్‌= దానిచేత; పాయనిపాపములు= నశించని 
పాపాలు; కలవె?= ఉన్నాయా? 


తాత్సర్యం: ధర్మరాజా! ధర్మమార్గంలో సంపాదించిన అన్నాన్ని వేయిమంది విద్వజ్ఞనులు పరమానందం పొందే 
విధంగా పెట్టాలి. దానితో పోని పాపాలు ఉంటాయా? 


విశేషం: తాను కష్టపడి ధర్మమార్గంలో సంపాదించిన అన్నమే సత్సాత్రమందు చేరినదై సత్సలితాన్నిస్తుందనే హెచ్చరిక 
న్యాయార్జితము, విప్రజనము మొదలైన పదాలలో గుట్టుగా ఉన్నది. 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. తిరిసి యేనియు నన్నంబు దెచ్చి శిథిలు । లైన విప్రుల యాలి నపహరించు 
పురుషు డూర్ద్వలోకంబుల పురుషవరుల । కర్టనీయుండై వెలుంగుచు నంద యుండు. 272 


ప్రతిపదార్థం: తిరిసి, ఏనియున్‌= బిచ్చమెత్తి అయినా; అన్నంబు= అన్నాన్ని; తెచ్చి= సాధించి; శిథిలులు= బక్కచిక్కినవారు; 
ఐన విప్రుల ఆంకలిన్‌= అయిన విద్వాంసుల ఆకలిని; అపహరించు పురుషు(డు= తీర్చే మనుష్యుడు; ఊర్షృలోకంబుల పురుష 
వరులకున్‌= పైనున్న పుణ్యలోకాలయందలి జనులకు; అర్భనీయుండు= పూజించదగినవాడు; ఐ= అయి; వెలుగుచున్‌= ప్రకాశిస్తూ; 
అందున్‌+అ= అక్కడనే; ఉండున్‌= ఉంటాడు. 


తాత్పర్యం: బిచ్చ మెత్తి అయినా అన్నం సంపాదించి, (బ్రదుకుచెడిన విద్యావంతులైన వారి ఆకలి తీర్చేవాడు పైన 
ఉత్తమలోకాలలో ఉన్న పురుషశ్రేష్టులకు మన్నించదగినవాడై అక్కడనే శాశ్వతంగా ఉంటాడు. 


విశేషం: శిథిలులు - శరీరసౌష్టవమూ, సంపద సౌష్టవమూ రెండూ చెడినవారు, విప్రులు - విద్యయా యాతి విప్రత్వం. 
జ్ఞానదాయకమైన విద్యనేర్చి, ఇతరులకు అందించే పుణ్యాత్ములు విప్రులు. అంద - అందే అవధారణార్థకంచేత శాశ్వతంగా 
అనే అరం సిదిస్తుంది. 

థి కన 
క. వేదాధ్యయనార్డ ప్రతి । పాదనమున విప్రవరు(డు బ్రహ్మ విషయ స 

ద్దూదానంబుల నరపతి । యే దురితము లైన గౌరవేశ్వర! పాచున్‌. 273 
ప్రతిపదార్థం: కౌరవ+-ఈశ్వర!= కురువంశ (ప్రభూ!; విప్రవరుండు= విప్రులలో శ్రేష్టుడైనవాడు; వేద+అధ్యయన అర్థ 
ప్రతిపాదనమునన్‌= వేదం పఠించటం, అర్థాన్ని ఇతరులకు తెలపటం అనే (క్రియతోను; నరపతి= రాజు; బ్రహ్మ విషయ 


సత్‌+భూదానంబులన్‌= బ్రాహ్మణుడి విషయంలో చక్కని భూమిని దానంచేసే పనులచేత; ఏ దురితములు= ఎట్టి పాపాలను; 
ఐనన్‌= అయినా; పాచున్‌= పోగొట్టుకొంటారు. 


తాత్సర్యం: ధర్మరాజా! బ్రాహ్మణుడు వేదం అధ్యయనం చేయటం, అర్థజ్ఞానాన్ని లోకానికి సమర్పించటం అనే 
పనిచేతా, రాజు అటువంటి విద్యావంతులకు మంచి భూమిని ఇవ్వటంఅనేపనిచేతా ఎటువంటి పాపాలనైనా పోగొట్టు 
కొంటారు. 


నిశేషం: భారతీయ బుషిధర్మంలో బ్రహ్మక్షత్రియ వర్ణాల బాధ్యత ఎంతో బరువైనది. వారు సుస్థితిలో ఉంటే తక్కిన 
జనాలందరినీ పరిరక్షించగల వారవుతారు. “లోకాస్సమస్తా స్సుఖినో భవన్తు” అనే ఆశంసలోని తాత్పర్యం ఇదే. 


తే. నేర్చి యలజడి( బడిన వాణిజ్య విధుల బడసి వైశ్యు( డన్నంబిడి పడయు సుగతి 
చచ్చునంతలు వడి సిరి దెచ్చికొని చ । తుర్దులన్నంబు వెట్టి కాంతురు దివంబు. 274 


ప్రతిపదార్థం: వైశ్యుండు= కోమటి; నేర్చి= చక్కని నేర్పు కలిగి; అలజడిన్‌= ఆపదలో; పడిన వాణిజ్యవిధులన్‌= పడినట్టి వరక్తపు 
పనులయందు; పడసి= సంపాదించి; అన్నంబు= భోజనంబు; ఇడి= పెట్టి; సుగతిన్‌= మంచి గతిని; పడయున్‌= పొందుతాడు; 
చచ్చు+అంతలు= ప్రాణం పోయే అంతలుగా; పడి= పాట్టుపడి; సిరిన్‌= సంపదను; తెచ్చికొని= సంపాదించి; చతుర్గులు= 
నాలుగవ జాతివారు; అన్నంబు+పెట్టి= అన్నం పెట్టి; దివంబున్‌= స్వర్గాన్ని; కాంతురు= పొందుతారు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 573 


తాత్పర్యం: వైశ్యుడు చక్కని నేర్పుతో ఆపదలందు చిక్కుకొన్న వర్తకపు పనులతో సంపాదించి అన్నంపెట్టి సుగతికి 
చేరుతాడు. ప్రాణాంతకమైన పాట్టుపడి ధనం సంపాదించి శూద్రులు అన్నదానం చేసి స్వర్గం చేరుకొంటారు. 


విశేషం: అలజడింబడిన వాణిజ్యవిధులు - వర్తకం చాలా గందరగోళమైన వృత్తి. ఏ క్షణంలో నష్టం వచ్చి ఉన్నదంతా 
ఊడ్పుకొని పోతుందో ఎవరూ చెప్పలేరు. ఆ విధంగా మనస్తాపం కలిగించే వృత్తిలో సంపాదించి కూడా అన్నదానం చేయాలని 
భావన. అట్లాగే శూద్రుడు శుశూషాపరుడై ఒక్కొక్క సమయంలో ప్రాణాలకు కూడా తెగించి పనులు చేయవలసి వస్తుంది. 
అయినా అన్నదానం చేయాలి - అని బోధ. 


తే. దివము వంధ్యంబు గాకుండ. దివిరి యన్న । పానదానంబు లొదవిన భంగి. జేసి 

మలి భుజించుట బోలెడు మహితధర్మ । కార్య మొండొక( డెందును గలదె యరయ.' 275 
ప్రతిపదార్థం: దివము= స్వర్గం; వంధ్యంబు= వట్టిపోయినది; కాక+ఉండన్‌= కాకుండా; తివిరి= ప్రయత్నించి; అన్నపాన 
దానంబులు= అన్నం, నీరు అనే దానాలు; ఒదవిన భంగిన్‌= సాధ్యమైన తీరులో; చేసి; మజీ= ఆ పిమ్మట; భుజించుటన్‌= 


తినటాన్ని; పోలెడు మహిత ధర్మ కార్యము= పోలే గొప్ప ధర్మమైన పని; ఒండు+ఒకండు= మరొకటి; ఎందును= ఎక్కడైనా; 
అరయన్‌= పరికింపగా; కలదు+ఎ?= ఉన్నదా? 


తాత్సర్యం: స్వర్గం వట్టిపోకుండా గట్టి ప్రయత్నంచేసి, తన కున్నంతలో అన్నపానాలు దానంచేసి తినటం అనే 
దానితో సాటికి వచ్చే సమున్నత ధర్మకార్యం మరొకటి ఎంత వెదకినా ఉంటుందా? 


విశేషం: స్వర్గం వట్టిపోవటమంటే అక్కడకు వెళ్ళే పుణ్యాత్ములు లేకపోవటం. అన్నదానం మెండుగా చేసినవారు స్వర్గాన్ని 
వట్టిపోకుండా చేస్తారని భావం. 


తే. అన్నదానంబు ధర్మంబు లన్నిటికిని । ముఖ్య మింత యెటు(గు కురుముఖ్య!' యనుడు 

ననిమిషాధిప మంత్రికి నమ్మహీశు( । డిట్లనియె భక్తి వినయంబు లెసక మెసంగ. 276 
ప్రతిపదార్థం: కురుముఖ్య!= కౌరవ శ్రేష్టా!; అన్నదానంబు= అన్నం పెట్టటం; ధర్మంబులు= ధర్మాలు; అన్నిటికిని= అన్నింటికీ; 
ముఖ్యము= (ప్రధానము; ఇంత= ఈ మాత్రం; ఎణు(గు= తెలిసికొనుము; అనుడున్‌= అనినంతనే; అనిమిష+అధిప 
మంత్రికిన్‌= దేవతల రాజు అయిన దేవేంద్రుడి మంత్రి బృహస్పతికి; ఆ+మహీ+-ఈశుండు= ఆ రాజు; భక్తి వినయంబులు= 
భక్తి వినయము అనేవి; ఎసక మెసంగన్‌= ఎక్కువ కాగా; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: కురువరా! అన్నదానం ధర్మాలన్నింటికీ ముఖ్యమైనది. ఈ మా(త్రం తెలిసికొనుము అనగా ధర్మరాజు 
భక్తివినయాలు పెంపొందుతూ ఉండగా బృహస్పతితో ఇట్టా అన్నాడు. 


క “ధ్యానం బింద్రియవృత్తుల । మానించు టహింస గురుసమర్దన విధి ని 
త్యానుష్టానము దప మను । వీన( బరమసేవ్య మెద్ది వినగా వలతున్‌. 277 


ప్రతిపదార్థం: ధ్యానంబు= మనస్సును ఏకాగ్రం చెయ్యటం; ఇంద్రియవృత్తులన్‌= ఇం(ద్రియాల తిరుగుళ్ళను; మానించుట= 
నిలవరించటం; అహింస= ఇతర జీవులను పీడించకుండటం; గురు సమర్భన విధి= గురువులను పూబించటమనే పని; 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిత్య+అనుష్టానము= ప్రతిదినము దేవతార్చనాదులను శ్రద్ధతో చేయటం; తపము= తపస్సు; అను వీనన్‌= అనే వీనియందు; 
పరమ సేవ్యము= మిక్కిలి గొప్పగా సేవింపదగినది; ఎద్ది= ఏది?; వినంగాన్‌+వలతున్‌= వినగోరుతున్నాను. 

తాత్సర్యం: 'ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురువులను ఆరాధించటం, నిత్యకర్మములను (శ్రద్దతో 
ఆచరించటం, తపస్సు - అనే వీటిలో మిక్కిలి గొప్పగా సేవింపదగిన దేదో వినగోరుతున్నాను. 


వ. వినిపింపు' మనిన నమ్మహాత్తుండు. 278 
ప్రతిపదార్థం: వినిపింపుము= చెప్పుము; అనినన్‌= అంటే; ఆ+మహాత్ముండు= దొడ్డబుద్ది గల ఆ బృహస్పతి. 
తాత్పర్యం: నాకు తెలియజెప్పుము' అనగా దొడ్డబుద్ది గల ఆ బృహస్పతి (తరువాతి పద్యంతో అన్వయం) 
క. ఈ యాటును మంచి తెరువు | లై యుండు నహింస యున్నయైదిటికి. బవి 

త్రాయతన మట్టు గాకయు । నేయుత్తమధర్మములను నిది వెలి(గించున్‌.' 279 
ప్రతిపదార్థం: -ఈ+ఆజును= ఈ ఆరూ కూడా; మంచి తెరువులు= మంచిదారులు; ఐ= అయి; ఉండున్‌= ఉంటాయి; 
అహింస= అన్యులను పీడించకుండా ఉండటం; ఉన్న ఐదిటికిన్‌= మిగిలిన అయిదింటికీ; పవి(త్ర+ఆయతనము= పవిత్రమైన 


స్థానము; అట్టు కాకయున్‌= అంతేకాకుండా; ఏ+ఉత్తమధర్మములను= ఏ గొప్ప ధర్మాలనైనా, ఇది= ఈ అహింస; వెలిం 
గించున్‌= (ప్రకాశింపజేస్తుంది. 


తాత్పర్యం: ఈ ఆరూ మంచి దారులే. అహింస తక్కిన అయిదింటికీ పవిత్రమైన స్థానం. అంతే కాదు. అహింస 
ఏ ఉత్తమధర్మాలనైనా ప్రకాశింపజేస్తుంది. 


విశేషం: “అహింసా పరమో ధర్మః అని సూక్తి మరొకదానిని హింసించటమంటే పరమాత్మను హింసించటమే. ఎందుకంటే 
పరమాత్మ అన్నింటియందు ఏకరూపంలో ఉన్నాడు కదా! 


వ. అని పలికి యామంత్రణంబు సేసి వాసవమంత్రి యమరనగరంబునకుం జనియె; దదనంతరంబ. 280 


ప్రతిపదార్థం: అని; పలికి= మాట్లాడి; ఆమంత్రణంబు+చేసి= వెళ్ళి వస్తానని చెప్పి; వాసవమంత్రి= దేవేంద్రుడి మంత్రి= 
బృహస్పతి; అమరనగరంబునకున్‌= దేవతల నగరం అయిన అమరావతికి; చనియిన్‌= వెళ్ళాడు; తద్‌+అనంతరంబు+అ= 
ఆ తరువాత. 


తాత్సర్యం: బృహస్పతి ఇట్టా చెప్పి వీడ్కోలు మాటలు పలికి దేవతల నగరానికి వెళ్ళాడు. ఆ తరువాత. 
ఆ. ధర్మనందనుండు పితామహుతో 'సర్వ । దేవతలును భూమి దేవతలును 
మునివరులు నహింస గొని యాడుదురు దాని । తెటి(గు సెప్ప నాకు దేటపడంగ.” 281 


ప్రతిపదార్థం: ధర్మనందను(డు= ధర్మునిపుత్రుడు - యుధిష్టిరుడు; పితామహుతోన్‌= తాతతో; సర్వదేవతలును= అందరు 
దేవతలునూ; భూమిదేవతలును= భూమియందు ఉన్న దేవతలైన (బ్రహ్మజ్ఞానసంపన్నులూ; మునివరులున్‌= మునులలో 
(శ్రేష్టులైనవారూ; అహింసన్‌= అహింసను; కొనియాడుదురు= గొప్పగా చెప్పుతారు; దాని తెజంగు= దాని పద్దతి; నాకున్‌= నాకు; 
తేటపడంగన్‌= తెల్లం అయ్యే విధంగా; చెప్పు= బోధించుము. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 575 
తాత్సర్యం: అప్పుడు ధర్మరాజు తాతతో ఇట్లా అన్నాడు. దేవతలు అందరూ, అట్టాగే భూమిలోని దేవతలైన 


(బ్రాహ్మణులు, మునిశ్రేష్ణులూ అహింసను ప్రశంస చేస్తూ ఉంటారు. దాని సంగతి నాకు స్పష్టమయ్యే విధంగా 
బోధించుము.” 


వ. అనుటయు నమ్మహనీయుం డమ్మనుజపతిం బరమాదరంబున నాలోకించి. 282 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగానే; ఆ+మహనీయుండు= దొడ్డవ్యక్తి అయిన ఆ భీష్ముడు; ఆ+మనుజపతిన్‌= ఆ 
రాజును; పరమ+ఆదరంబునన్‌= మిక్కిలి ప్రీతితో; ఆలోకించి= చూచి. 

తాత్పర్యం: అన్నంతనే ఆ మహానుభావుడు భీష్ముడు ఆ రాజును మిక్కిలి ప్రీతితో చూచి (తరువాతి పద్యంతో 
అన్వయం. 


భీష్ముడు ధర్మజునకు నహింసాస్వరూప నిరూపణంబు సేయుట (సం.13-176-6 (కుంభ)) 


ఆ. 'దంతియడుగు లోన. దక్కిన జంతుచ | యంబు నడుగు లెల్ల నడంగి యుండు 

నట్ల ధర్మకోటు లన్నియు లోనగు । నిద్దగుణ! యహింస కింత నిజము. 283 
ప్రతిపదార్థం: ఇద్దగుణ!= మిక్కిలి ప్రకాశించు గుణములు గలవాడా!; దంతి అడుగులోనన్‌= ఏనుగు పాదంలో; తక్కిన 
జంతుచయంబు+ అడుగులు= మిగిలిన జంతువుల సముదాయం అడుగులు; ఎల్లన్‌= అన్నీ; అడంగి= లోబడి; ఉండు+అట్టు+అ= 


ఉండే విధంగానే; ధర్మకోటులు= ధర్మాల సముదాయాలు; అన్నియున్‌= అన్నీ; అహింసకున్‌= అహింస అనే ధర్మానికి, లోన్‌ 
అగున్‌= లోబడి ఉంటాయి; ఇంత= ఇది అంతా, నిజము= సత్యము. 


తాత్సర్యం: “ధర్మరాజా! ఏనుగు అడుగులో అన్ని జంతువుల అడుగులు ఇమిడి ఉండే తీరున అహింస అనే 
ధర్మంలో సర్వధర్మాలు లోబడి ఉంటాయి. ఇది సత్యం. 


విశేషం: ఇక్కడ అడుగు అంటే పాదపు గుర్తు ఈ ఉపమానంవలన అహింసను పాటిస్తే అన్ని ధర్మాలను పాటించినట్టే 
అనే అర్థం వ్యక్తమవుతుంది. 


వ. అదియును. 284 
తాత్సర్యం: ఆ అహింస అనేది కూడా (తరువాతి పద్యంతో అన్వయం) 


క. అరయంగ నాలుగు విధముల । బరంగు6 జతుష్పాదవృత్తి. బర(గిన గోవున్‌ 
దొరయుచు నం దొక( డెడలిన | నరవర! సద్దర్మవర్తనము గుంటువడున్‌. 285 


ప్రతిపదార్థం: నరవర!= మనుజశ్రేష్టా!; చతుస్‌+పాద వృత్తిన్‌= నాలుగు పాదాల వర్తనతో; పరంగిన గోవున్‌= ఒప్పిన ఆవును; 
దొరయుచున్‌= పోలుతూ; అరయంగన్‌= పరిశీలించగా; నాలుగు విధములన్‌= నాలుగు తీరులలో; పరంగున్‌= ఉంటుంది; 
అందున్‌= వాటిలో; ఒకండు= ఒకటి; ఎడలినన్‌= తొలగినా; సత్‌+ధర్మవర్తనము= శ్రేష్టమైన ధర్మపు నడక; కుంటు+పడున్‌= 
కుంటు పడుతుంది. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! నాలుగుకాళ్ళ నడకగల ఆవువలె ఆ అహింస కూడా నాలుగు తీరులలో ఉంటుంది. అందులో 
ఏ ఒక్కటి లోపించినా శ్రేష్టమైన ధర్మపు సాగుదల కుంటుపడుతుంది. 


తే, మనసునను వాక్కునను గాయమునను హింస | నడపు మాంసంబు దినుటతో నాలుగయ్యెం 

దెటి(గు లవి సువ్వె హింస వర్తింప జేయు€। గాన కడు గీడు మాంసభక్షణము దలంప. 286 
ప్రతిపదార్థం: మనసునను= మనస్సుచేత; వాక్కునను= మాటచేత; కాయమునను= దేహంచేత; హింస నడపు= హింస 
చేయటం; మాంసంబున్‌= మాంసాన్ని; తినుటతోన్‌= తినటంతో; అవి; తెజంగులు= పద్దతులు; నాలుగు= నాల్లు; అయ్యెన్‌= 
అయినవి; సువ్వె= సుమా!; తల(పన్‌= భావించగా; హింసన్‌= పీడను; వర్తింపన్‌+చేయున్‌= కలుగజేస్తుంది; కానన్‌= కనుక; 
మాంసభక్షణము= మాంసం తినటం; కడున్‌= మిక్కిలి; కీడు= దోషము. 
తాత్సర్యం: మనసుచేత, మాటచేత, దేహంచేత హింసచేయటం, మాంసం తినటం అనేదానితో కలిపి ఆ పద్దతులు 


నాలు గైనాయి. హింసను కలిగిస్తుంది కనుక మాంసభోజనం చాలా పెద్ద దోషం. 


విశేషం: ఇతరులను గురించి చెడుగా భావించటం మనోహింస, దురుసుమాటలు పలకటం వాక్‌హింస, కొట్టటం మొదలైనది 
కాయహింస. 
క. ఈ నాలుగు దెజంగుల దగ । మానుట యే. జెప్పినట్టి మహితాహింసా 

నూనచతుర్విధములు మాం । సానేకరుచి ప్రమగ్ను( డది యెట్లుడుగున్‌? 287 
ప్రతిపదార్థం: ఈ నాలుగు+తెజంగులన్‌= ఈ నాలుగు పద్దతులను; తగన్‌= తగినట్టుగా; మానుట= మానటం; ఏన్‌=నేను; 
చెప్పిన+అట్టి= చెప్పిన; మహిత+అహింసా+అనూన చతుర్‌+విధములు= గొప్పది అయిన అహింసయొక్క తక్కువకాని నాల్లు 
పద్దతులు; మాంస+అనేక రుచి ప్రమగ్నుండు= మాంసపు పెక్కు విధములైన రుచులలో బాగా మునిగినవాడు; అది= ఆ 
ఆహింసను; ఎట్టు= ఏ విధంగా; ఉడుగున్‌?= మానుతాడు? 
తాత్సర్యం: ఈ నాలుగు విధాలైన హింసలను మానటమే నేను చెప్పిన అహింసలోని నాలుగు గొప్ప పద్దతులు. 
మాంసపు రుచులను బాగా మరగినవాడు దాని నెట్టా వదలుతాడు? 


క. కావున మాంసముపై( దగు । లే విధమున నుడుగుటయ యహింసారూపం 

బై వణలు. జుమీ భూవర!” నావుడు నక్కురువిభుండు వినయమయు(డగుచున్‌. 288 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; కావునన్‌= కనుక; ఏ విధమునన్‌= ఏ విధంగానైనా; మాంసముపైన్‌= నంజుడుమీద; 
తగులు= పీతి; ఉడుగుట+అ= వదలటమే; అహింసారూపంబు= అహింస అనే తీరు గలది; ఐ= అయి; వటులున్‌= 


ఒప్పుతుంది; చుమీ= సుమా!; నావుడున్‌= అన్నంతనే; ఆ+కురువిభుండు= ఆ కురువంశరాజు; వినయమయుండు= వినయంతో 
నిండినవాడు; అగుచున్‌= అవుతూ. 


తాత్సర్యం: రాజా! కనుక ఏ విధంగా నైనా సరే మాంసంమీద ప్రీతి వదలుకొనటమే అహింసగా ఒప్పుతుంది 
సుమా! అని అనగా ఆ కౌరవరాజు వినయం నిండిన వాడవుతూ (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 577 


వ. 'మాంసంబు పితృదేవతలకుం బ్రియంబు శ్రాద్దంబు మాంసముఖ్యంబుగా నడపవలయునని చెప్పుదురు. 
వధింపక మాంసలాభం బిట్లు గలుగు? ననుటయు ననిమిషనదీనందనుం డానరనాథున కిట్లనియె. 289 
ప్రతిపదార్థం: మాంసంబు= నంజుడు; పితృదేవతలకున్‌= పితరులు అనే దేవతలకు; ప్రియంబు= ఇష్టమైనది; (శ్రాద్దంబు= 
(శ్రాద్ధం అనే పని; మాంసముఖ్యంబుగాన్‌= మాంస (ప్రధానంగా; నడపవలయున్‌= సాగించాలి; అని; చెప్పుదురు= చెప్పుతూ 
ఉంటారు; వధింపక= చంపక; మాంసలాభంబు= మాంసం దొరకటం; ఎట్టు= ఏ విధంగా; కలుగున్‌?= కలుగుతుంది?; 
అనుటయున్‌= అని పలికితే; అనిమిష నదీనందనుండు= దేవతలనది అయిన గంగయొక్క కుమారుడు భీష్ముడు; ఆ 
నరనాథునకున్‌= ఆ రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 
తాత్సర్యం: 'మాంసం పితృదేవతలకు చాలా ఇష్టమైనది. (శ్రాద్దాన్ని మాంసం ప్రధానద్రవ్యంగా సాగించాలి అంటారు. 
చంపకపోతే మాంసం దొరకటం ఎట్ట్లాగు?” అంటే భీష్ముడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


నిశేషం: ఇది ధర్మానికి సంబంధించిన శంక. ఇట్టి శంకలను అడిగే సమయంలో సాధారణంగా చాలామంది పలుకులలో 
పొగరు పొడచూపుతుంది. అది వక్త కోపానికి కారణం అవుతుంది. అందుకనే వెనుకటి పద్యంలో ధర్మరాజులో అట్టి 
'అవినయం'” ఏ మాత్రం లేదు. కేవలం తెలిసికొనాలనే కోరిక మాత్రమే ఉందని చెప్పటానికై వినయమయుండగుటను చెప్పారు. 
తే. 'వాజిమేధంబుకంటెను బూజనీయ । కర్మ మందురు మాంస భక్షణము విడుపు 

వినుము చంపుటయును జంప. బనుచుటయును । గల్మషంబుల కెల్ల నగ్గలము లధిప! 290 
ప్రతిపదార్థం: అధిప!= రాజా! మాంసభక్షణము విడుపు= మాంసాన్ని తినటం మానటం; వాజిమేధంబుకంటెను= అశ్వమేధయాగం 


కంటె; పూజనీయ కర్మము= మన్నింపదగిన పని; అందురు= అంటారు; వినుము; చంపుటయును= చంపటమూ; చంపన్‌= 
చంపటానికి; పనుచుటయును= పంపటమూ; కల్మషంబులకున్‌= పాపాలకు; ఎల్లన్‌= అన్నింటికీ; అగ్గలములు= అధికమైనవి. 


తాత్పర్యం: “రాజా! మాంసభోజనం వదలటం అశ్వమేధయాగంకంటే కూడా పూజింపదగిన పని అంటారు. 
వినుము. చంపటమూ, చంపించటమూ అనే పనులు పాపాలన్నింటికంటె అధికమైనవి. 


క.  పితృకార్యయజ్ఞముఖముల । శ్రుతిచోదిత హింసం గీడు సొరనేరదు వి 

శ్రుతగుణ మాంసము చవిగో । రి తినం బ్రాణి( దెగటార్లు క్రియ బాపమగున్‌. 291 
ప్రతిపదార్థం: విశ్రుతగుణ!= కొనియాడబడిన గుణములు కలవాడా!; పితృకార్య యజ్ఞముఖములన్‌= (శ్రాద్ధము, యజ్ఞము 
మొదలైన వాటియందు; (శ్రుతిచోదిత హింసన్‌= వేదం చెప్పిన హింసచేత; కీడు= దోషం; చొరన్‌+నేరదు= |ప్రవేశింపజాలదు; 


మాంసము చవి= మాంసపు రుచి; కోరి= వాంఛించి; తినన్‌= తినటంకొరకు; (ప్రాణిన్‌= ప్రాణంగల జంతువును; తెగటార్చు 
క్రియన్‌= చంపే పనిచేత; పాపము= దోషం; అగున్‌= బౌతుంది. 


తాత్సర్యం: రాజా! (శ్రాద్దాలలో, యజ్ఞాలలో వేదం తెలిపిన హింసచేత దోషం కలుగబోదు. మాంసపురుచి మరిగి 
తినటానికై ప్రాణిని చంపే పనివలన పాపం కలుగుతుంది. 


క తను నమలిన వాని నమలు । నని మాంసము తెటి(గు సెప్పు నాగమములు గా 
వున దద్ధక్షణ ముడిగిన | ననఘ! తపంబునకు జాలు నది యొక్కండున్‌. 292 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; ఆగమములు= శాస్త్రములు, వేదములు; తనున్‌= తన్ను; నమలినవానిన్‌= నమలినవాడిని; 
నమలును= నములుతుంది; అని; మాంసము తెణు(గు= మాంసం తీరును; చెప్తున్‌= చెపుతూ ఉంటాయి; కావునన్‌= కనుక; 
తద్‌+భక్షణము= దానిని తినటం; ఉడిగినన్‌= మానితే; అది= ఆ మానటం; ఒక్కండును= ఒక్కటీ; తపంబునకున్‌= 
తపస్సునకు; చాలున్‌= చాలుతుంది. 


తాత్పర్యం: మాంసం తన్నెవరు నములుతారో వారినే నములుతుంది - అని ఆగమాలు చెప్పుతున్నాయి. కనుక, 
రాజా! ఆ మాంసపు తిండి ఒక్కటీ మానితే అదే తపస్సునకు సరిపోతుంది. 


నిశేషం: మాంసభక్షణం అన్యహింసే కాదు, ఆత్మహింస కూడా అవుతుందని భావం. 


క జనవర! మాంసముచవి€ గడ । చిన చవు లరయంగ లేమి. జేసి చవి యెణిం 

గినవా( డది యుడిగిన నా । తని దేవసమాను( డండ్రు ధర్మవిధిజ్ఞుల్‌. 293 
ప్రతిపదార్థం: జనవర!= రాజా!; మాంసము చవిన్‌= మాంసపు రుచిని; కడచిన చవులు= మీరిన రుచులు; అరయంగన్‌= 
పరిశీలించగా; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; చవి+ఎతింగినవా(డు= రుచి తెలిసినవాడు; అది= మాంసభోజనాన్ని; ఉండిగినన్‌= 


వదలివేస్తే; అతనిన్‌= అట్టివాడిని; ధర్మవిధిజ్ఞుల్‌= ధర్మం పద్దతులు బాగా తెలిసినవారు; దేవసమాను(డు= దేవతలతో సాటి 
అయినవాడు; అండ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! మాంసం రుచిని మించిన రుచులు ఎంత వెదకినా లేని కారణంగా ఆ రుచి మరగినవాడు 
దానిని మానితే అట్టివాడిని ధర్మశా[స్తాలు చక్కగా తెలిసినవారు దేవతలతో సమానుడు అంటారు. 


విశేషం: రుచి తెలియనివాడు మాంసం జోలికి పోక పోవటం గొప్ప విషయం కాదు. రుచి తెలిసినవాడు మానటం ఎంతో 
గొప్ప విషయం - అని భావం. 


ఉ. మ్రానను టాతనుం గలదె మాంసము ప్రాణుల మేన(గాక? య 

మ్మేనుల నొంచునప్టు తమ మేనులు సో(కినమాత్ర నెట్లగున్‌ 

దాని. దలంపంగా వలదె? తానది మానిన హింసలన్నియున్‌ 

మానవె? యంచు నుత్తముండు మాంసము మాను దయార్జచిత్తుందై. 294 
ప్రతిపదార్థం: మాంసము= నంజుడు; (ప్రాణులమేనన్‌= ప్రాణంగల జంతువుల దేహంలో; కాక= తప్ప; (మ్రానను= 
చెట్టునందు; జాతనున్‌= రాతియందు; కలదె?= ఉన్నదా?; ఆ+మేనులన్‌= ఆ దేహాలను; నొంచు+అప్టు= పీడించే సమయంలో; 
తమ మేనులు= తమ దేహాలు; సోకిన మా(త్రన్‌= తాకినంత మాత్రాన; ఎట్టు= ఏ విధంగా; అగున్‌= అవుతుందో; దానిన్‌= 
దానిని; తలంపన్‌+కాన్‌= తలపోయటం; వలదె?= వద్దా?; తాన్‌= తాను; అది= ఆ హింసను; మానినన్‌= మానితే; హింసలు= 
పీడలు; అన్నియున్‌= అన్నీ; మానవె?= మానవా?; అంచున్‌= అని భావిస్తూ; ఉత్తముండు= గొప్పవాడు; దయా+ఆర్ట చిత్తుం 
డు= దయతో మెత్తనైన మనస్సు కలవాడు; ఐ= అయి; మాంసమున్‌= మాంసాన్ని; మానున్‌= ఆపివేస్తాడు. 


తాత్సర్యం: (ప్రాణుల దేహంలోనే కానీ మాంసం (మ్రానులోను, రాతిలోను లేదు కదా! ఆ దేహాలను పీడించే 
సమయంలో తమ దేహాలకు ఏదైనా తగిలితే తనకు నొప్పి కలుగుతున్నది కదా! కనీనం దానినైనా భావించాలి కదా! 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 579 


కనుక మాంసంకొరకు హింస మానితే అన్ని హింసలూ మానినట్టే - అని ఉత్తముడు భావించి, దయ కలవాడై 
మాంసం తినటం మానుతాడు. 


ఆ. మాంస మానకునికి మనుజేశ! ప్రాణివ | ధాభిరతి దొజంగు టగుటం జేసి 
యట్టివాని కభయ మఖిలభూతంబుల । వలన నెపుడు నెందు. గలిమి నిజము. 295 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ!= రాజా!; మాంసము= ఎరచి; ఆనక= తినక; ఉనికి=ఉండటం; ప్రాణివధ+అభిరతిన్‌= 
ప్రాణంగల జంతువులను చంపటంమీద ప్రీతిని; తొాఅంగుట= వదలివేయటం; అగుటన్‌+చేసి= కాబట్టి; అట్టి వానికిన్‌= ఆ 
విధంగా మాంసం మానిన వాడికి; అఖిల భూతంబులవలనన్‌= అన్ని భూతాలవలనను; ఎపుడున్‌= ఎల్లవేళలా; ఎందున్‌= 
అన్నిప్రదేశాలలో; అభయము= భయంలేని స్థితి; కలిమి= కలగటం; నిజము= సత్యం. 


తాత్సర్యం: రాజా! మాంసం ముట్టకపోవటం అంటే (ప్రాణులను వధించే ప్రీతిని వదలటమే. కనుక, అట్టివాడికి 
అన్నివేళలలో, అన్ని తావులలో, అన్ని భూతాలవలన అభయం కలగటం సత్యం. 


విశేషం: భూతములు చరములు, అచరములు అనే వ్యవహారంగల సర్వపదార్థాలు. ఎందున్‌, ఎపుడు, అభిలభూతంబుల 
వలన అవి ఈ మూడింటినీ చెప్పటం వలన దేశకాలపాత్రలవలన అట్టివారికి భయం కలుగదని భావం. 


క. స్వాయంభువు( డను మనువును । నీ యర్ధము సెప్పె లోకహితముగ మార్మం 
డేయాదులు మాంసముడుగు । టాయుశ్చీ రూపకారి యగు నని రధిపా! 296 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; స్వాయంభువుండు= స్వాయంభువనామం కలవాడు; అను మనువును= అనే మనువు కూడా; 
ఈ+అర్ధము= ఈ విషయాన్ని; లోకహితముగన్‌= లోకానికి మేలైన విధంగా; చెప్పెన్‌= బోధించాడు; మార్కండేయ+ఆదులు= 
మార్కండేయ మహర్షి మొదలైనవారు; మాంసము= మాంస భోజనం; ఉడుగుట= మానటం; ఆయుస్‌+శ్రీ రూపకారి= 
ఆయువును, సంపదను, సౌందర్యాన్నీ కలిగించేది; అగున్‌= అవుతుంది; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: స్వాయంభువుడనే మనువు కూడా ఈ విషయాన్నే లోకానికి మేలు కలిగే విధంగా చెప్పాడు. 
మార్కండేయుడు మొదలైన చిరంజీవులైన మహర్షులు కూడా మాంసపుతిండి మానటం ఆయువును, సంపదను, 
అందచందాలను పెంపొందిస్తుందని అన్నారు. 


విశేషం: తాత్పర్యంగా మాంస భోజనం ఆయువు మొదలైన వాటిని హరిస్తుందనే అర్థం (గ్రహించాలి. మనువు మానవజాతి 
మూల పురుషుడు, మార్కండేయాదులు చిరంజీవులు. అట్టివారి ఉపదేశం వదలరానిది అని భావం. 


క. విను మాంసము గోరు నరుండు । దనుజుండ చూవె! మును దేవతలు మాంసంబుం 
దిను టుడిగి కాదె దానవ | జనితభయము. బోవ. ద్రోవ( జాలిరి వత్సా! 297 


ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; విను= (శ్రద్దగా ఆలకింపుము; మాంసమున్‌= మాంసాన్ని; కోరు నరుండు=కోరే మనుష్యుడు; 
దనునజు(డు+అ= రాక్షసుడే; చూవె!= సుమా!; మును= పూర్వం; దేవతలు= దేవలోకంవారు; మాంసంబున్‌= మాంసాన్ని; 
తినుట= తినటం; ఉడిగి= మాని; కాదె?= కదా!; దానవజనిత భయమున్‌= దానవులవలన పుట్టిన భయాన్ని; పోవన్‌= 
పోయేవిధంగా; (త్రోవన్‌= (త్రోసివేయటానికి; చాలిరి= సమర్గులయ్యారు. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కుమారా! (శ్రద్దగా వినుము. మాంసం తినగోరే మనుష్యుడు రక్కసుడే సుమా! పూర్వం దేవతలు 
మాంసభోజనం విడిచియే కదా - రాక్షసులవలన కలిగిన భయాన్ని పోద్రోలగలిగారు! 


క. దానము ధర్మము దప మి । జ్యానిష్ట యనంగ గల్లు సత్తియ లెల్లన్‌ 

మానవనాథ! యహింసా । నూనాకృతు లంద్రు శ్రుతుల నూనిన పెద్దల్‌, 298 
ప్రతిపదార్థం: మానవనాథా!= రాజా!; (శ్రుతులన్‌= వేదాలను; ఊనిన= పట్టుకొన్న; పెద్దల్‌= జ్ఞానం పండిన వృద్దులు; దానము= 
ఇవ్వటం; ధర్మము= సత్కార్యములు చేయటం; తపము= శరీరాన్ని నియమనిష్టలతో శుష్కింపజేయటం; ఇజ్యానిష్ట= యజ్ఞాలయందు 
దృఢమైన దీక్ష కలిగి ఉండటం; అనంగన్‌= అనగా; కల్లు సత్‌+(క్రియలు= ఉండే మంచి పనులు; ఎల్లన్‌= అన్నీ; అహింసా+అనూన+ 
ఆకృతులు= అహింసకంటె తక్కువ కాని కార్యాలు; అం॥డ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! వేదార్థం చక్కగా తెలిసిన జ్ఞానసంపన్నులు దానము, ధర్మము, తపస్సు, యజ్ఞనిష్ట అనే 
ఠా Sy a © 
ఉత్తమ (క్రియలన్నీ అహింసకు తక్కువ కాని కార్యాలే అంటారు. 


క. _శతవర్షదుష్కరతపః । కృతి నంజుడు దినమి నగు సుకృత మివి రెండున్‌ 

మతిం దల(ప నొక్కరూ పని । శ్రుతివేదులు సెప్పుదురు కురుక్షితినాథా! 299 
ప్రతిపదార్థం: కురుక్షితినాథా!= కురుదేశపు ప్రభూ!; శతవర్ష దుష్కరతపస్‌+కృతి= నూరేండ్డు చేయనలవికాని తపస్సు చేయటం; 
నంజుడు= మాంసం; తినమిన్‌= తినకపోవటంచేత; అగు సుకృతము= కలిగే పుణ్యమూ; ఇవి రెండున్‌= రెండూ; మతిన్‌= 
బుద్దిలో; తల(పన్‌= భావిస్తే; ఒక్క రూపు= ఒకే విధమైనవి; అని; (శ్రుతివేదులు= వేదం తెలిసినవారు; చెప్పుదురు= 
వక్కాణిస్తారు. 
తాత్సర్యం: నూరేండ్లు చేయనలవికాని తపస్సు చేయటమూ, మాంసం తినకపోవటంవలన కలిగే పుణ్యమూ- ఈ 
రెండూ ఒకే విధమైనవని వేదవేత్తలు చెప్పుతారు. 


విశేషం: వేదానుశాసనం అంటే తిరుగులేనిమాట. మాంసం మానటం అనే ఒక్క సులభసాధ్యమైన పనితో నూరేండ్లు 
ఘోరమైన తపస్సు చేస్తే కలిగే పుణ్యం సాధించటం వివేకం గలవాడి పని కదా! 


క. తపముల దానంబుల బ్ర । హృపురి నివాసంబు దప్పదనరాదు, జనా 

ధిప! మాంసము నమలని పు । ణ్యపురుషునకు సులభ మందు రా నెల వార్యుల్‌. 300 
ప్రతిపదార్థం: జన+అధిప!= రాజా! తపములన్‌= తపస్సులచేతను; దానంబులన్‌= దానములచేత; (బ్రహ్మపురి నివాసంబు= 
బ్రహ్మదేవుడి పట్టణంలో ఉండే మహాభాగ్యం; తప్పదు= తప్పక కలుగుతుంది; అనరాదు= అనటానికి వీలులేదు; ఆర్యుల్‌=ఉత్తమ 


పురుషులు; మాంసము= నంజుడు; నమలని పుణ్య పురుషునకున్‌= తినని పుణ్యంగల జనునకు; ఆ నెలవు= ఆ తావు; 
సులభము= తేలికగా దొరుకునది; అందురు= అంటారు. 


తాత్సర్యం: రాజా! తపములు, దానములు అనే వాటిచేత బ్రహ్మలోక నివాసం తప్పదు అనరాదు. కానీ ఆర్యులు 
మాంసం తినని పుణ్యపురుషుడికి ఆ నెలవు తేలికగా లభిస్తుందని చెప్పుతారు. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 581 
విశేషం: మాంసభోజనం చేయకపోవటం తపస్సులచేతను, దానాలచేతను పొందే పుణ్యవిశేషంకంటె గొప్పది అని తాత్పర్యం. 


తే. అధిప! యాషాఢముఖ్యంబు లైన నెలలు । నాలుగింటను మాంసంబు నమల కుడుగు 
టాయురారోగ్య బలకీర్తు లను ఫలములు । నాలుగింటిని నిచ్చు నన్నరున కండ్రు. 301 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! ఆషాఢ ముఖ్యంబులు= ఆషాఢం మొదలుగా గలవి; ఐన నెలలు= అయిన నెలలు; 
నాలుగింటను= నాలిగింటిలోను; మాంసంబు= నంజుడును; నమలక= తినక; ఉడుగుట= మానటం; ఆయుస్‌+ఆరోగ్య బల 
కీర్తులు= ఆయువు, ఆరోగ్యం, బలం, కీర్తి; అను ఫలములు= అనే ఫలితాలను; నాలుగింటిని= నాలిగింటిని; ఆ+నరునకున్‌= 
ఆ మనిషికి; ఇచ్చున్‌= లభిస్తాయి; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: రాజా! ఆషాఢం మొదలైన నాలుగు నెలలలో మాంసం తినటం మానటం ఆయువు, ఆరోగ్యం, బలం, 
కీర్తి అనే నాలుగు ఫలాలు ఆ మనిషికి కలిగిస్తుందని చెప్పుతారు. 


విశేషం: ఆషాఢముఖ్యం అయిన నెలలు - ఆషాఢం, (శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. ఈ నాలుగూ సాధారణంగా వర్షం 
పడే సమయం. రోగాలు ప్రబలుతాయి. ఆ దృష్టితో కూడా మాంసం మానటం మంచిది. 


బుషులు దయామూర్తులు. ఇంతకు ముందు పూర్తిగా మాంసం మాను మన్నారు. అది బొత్తిగా సాధ్యం కాకపోతే 
కనీసం ఈ నాలుగు నెలలైనా మాను మంటున్నారు. 


ఆ. సగర నల దిలీప నృగ భగీరథ ముఖ్య ;నృపులు వార్షికంపు నెలలు నాల్లు 
మాంసభక్షణంబు మానుట నుభయ లో | కంబులందు.€ బెంపు( గాంచి రంద్రు.' 302 


ప్రతిపదార్థం: సగర నల దిలీప నృగ భగీరథ ముఖ్య నృపులు= సగరుడు, నలుడు, దిలీపుడు, నృగుడు, భగీరథుడు 
మొదలైన రాజులు; వార్షికము+నెలలు= వర్షాకాలపు నెలలు; నాల్నున్‌= నాలుగునూ; మాంసభక్షణంబు= మాంసం తినటం; 
మానుటన్‌= మానటంవలన; ఉభయ లోకంబులందున్‌= రెండు లోకాలలోను; పెంపున్‌= గొప్పతనాన్ని; కాంచిరి= పొందారు; 
అండ్రు= అంటారు. 


తాత్సర్యం: సగరుడు, నలుడు, దిలీపుడు, నృగుడు, భగీరథుడు మొదలైన మహాచ(క్రవర్తులందరూ వర్షాకాలం 
నాలుగు నెలలు మాంసం తినటం మానివేసి, ఇహపరలోకాలలో గొప్పతనం పొందారని చెప్పుతారు.” 


వ. అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్తుతో 'నిమ్మెయి మహనీయంబయిన మాంసవర్ణనంబు వాటించి 
తక్కిన యపూపాదులు ఫలప్రభృతులు నగు భక్ష్యంబు లాచరించి యేల వర్తింప రెల్ల జనంబులు” ననుటయు. 303 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; అజాత శత్రుండు= పుట్టని పగవారుగల ధర్మరాజు; శంతను 
పుత్రుతోన్‌= శంతనుడి కొడుకైన భీష్ముడితో; ఈ+మెయిన్‌= ఈ విధంగా; మహనీయంబు= గొప్పది; అయిన మాంసవర్ణనంబు= 
అయిన మాంసం వదలటం; పాటించి= ఆచరించి; తక్కిన అపూప+ఆదులు= మిగిలిన పిండివంటలు మొదలైనవి; ఫల(ప్రభృతులు= 
పండ్లు మొదలైనవి; అగు భక్ష్యంబులు= అయిన తినుపదార్జాలను; ఆచరించి= తిని; ఎల్లజనంబులు= జనులందరు; ఏల= 
ఎందుకు; వర్తింపరు?= (ప్రవర్తించరు; అనుటయున్‌= అనగా. 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో 'ఈ విధంగా మిక్కిలి గొప్పదైన మాంసం విడనాడటం పాటించి 
తక్కిన పిండివంటలు, పండ్లు మొదలైన తినుపదార్థాలతో జనులంతా ఎందుకు (ప్రవర్తించరు?” అనగా (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


మాంసభక్షణ మందలి రుచివిశేషంబు మానుట దుష్కరంబని చెప్పుట (సం.13-178-7 (కుంభ)) 


సీ. అతనికి నత డిట్టులను మాంసముల చవి | మరగినవానికి మాన వశమె? 
యట్లు గాకయు సురతాసక్తునకు బల | మొలయు నధ్వశ్రాంతు. డుల్లసిల్లు 
క్షతము శీఘ్రమున లోపితమగు. గృశునకు. । బుష్టి వేగమ వచ్చు భూపవర్య! 
విను మాంసభక్షణంబున నపూప ఫలాదు । లం దవ్విశేషంబు లరయంగలవె? 


తే. మాంస మానిన దోషంబు మహిత దాన । విధులం బాయు దివిజపితృవిధివిశిష్ట 
మైన యెఅచి గీడొలయదు యజ్ఞములకు( । బశువిధానంబు వేదంబు పనుపు గాన. 304 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; అతండు= ఆ భీష్ముడు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= చెప్పాడు; 
మాంసముల చవి= నంజుడుల రుచి; మరగినవానికిన్‌= అలవాటు పడిన వ్యక్తికి; మానన్‌= మానటం; వశమె?= సాధ్యమా?; 
అట్టు+కాకయున్‌= అంతేకాక; భూపవర్య!= రాజోత్తమా!; మాంసభక్షణమునన్‌= మాంసం తినటంవలన; సురత+ఆసక్తునకున్‌= 
మిథునకర్మయందు తగులం కలవాడికి; బలము= సత్తువ; ఒలయున్‌= కలుగుతుంది; అధ్వ(శ్రాంతుండు= బాటయందు 
అలసినవాడు; ఉల్లసిల్లున్‌= ఉత్సాహం పొందుతాడు; క్షతము= గాయం; శీఘ్రమునన్‌= తొందరలో; లోపితము= పోయినది; 
అగున్‌= అవుతుంది; కృశునకున్‌= బక్కచిక్కినవాడికి; పుష్టి= శక్తి; వేగము+అ= వేగమే; వచ్చున్‌= వస్తుంది; విను= ఆలకించుము; 
అపూప ఫల+ఆదులందున్‌= పిండి వంటలు, పండ్లు మొదలగు వాటిలో; ఆ+విశేషంబులు= ఆ గొప్పతనాలు, అరయన్‌= 
పరిశీలింపగా; కలవె?= ఉన్నాయా?; మాంసము= ఎరచి; ఆనిన దోషంబు= తిన్న తప్పు; మహితదాన విధులన్‌= గొప్పవైన 
దానకార్యాలచేత; పాయున్‌= తొలగుతుంది; యజ్ఞములకున్‌= జన్నాలకు; పశువిధానంబు= పశువులను ఉపయోగించే పద్దతి; 
వేదంబు పనుపు= వేదం చెప్పిన శాసనం; కానన్‌= కనుక; దివిజ పితృవిధి విశిష్టము= దేవతలకు, పితృదేవతలకు సంబంధించిన 
కార్యాలలో మన్నన గొప్పది; ఐన+ఎణుచిన్‌= అయిన మాంసంతో; కీడు= దోషం; ఒలయదు= కలుగదు. 


తాత్సర్యం: ఆ ధర్మరాజుతో భీష్ము డిట్లా అన్నాడు. 'మాంసాల రుచి మరగినవారికి మానటం సాధ్యమా? అంతే 
కాదు. మాంసం తినటంవలన రతిమీద ట్రీతిగలవాడికి బలం కలుగుతుంది. ప్రయాణం చేసి అలసినవాడికి 
ఉత్సాహం కలుగుతుంది. గాయాలు తొందరగా మానుతాయి. చిక్కినవాడికి పుష్టివేగంగా కలుగుతుంది. పిండివంటలలో 
పండ్లలో ఈ విశేషాలు లేవు కదా! మాంసం తింటే కలిగే పాపం గొప్ప దానకార్యాలతో పోతుంది. యజ్ఞాలలో 
పశువును ఉపయోగించటం వేదం అనుశాసనం కనుక దైవపితృకార్యాలలో ఉపయోగించిన మాంసంవలన దోషం 
కలుగదు. 


వ. ఇట్లు గాన నంజుడు నమలుటయు నధికదోషంబులు గాని యెడలునుం గలిగియుండు; నగస్తుండు రాజులకు 
వేంట విధించెం గావునం గుతూహలంబు( గోపంబు ననియెడు భావంబులం బొరయక లోకరక్షణార్థంబుగాం 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 583 


ర్రూరమృగ వధంబును స్వహస్తవిక్రమార్జిత మాంసంబున దేవపితృప్రీణనం బొనర్తుటకుం గాం బక్షి 
మృగమారణంబును జేయు భూనాయకుండు దురితంబులం బొరయకుండు విశేషంబు వినుము. 305 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధం; కానన్‌= కావున; నంజుడు= మాంసం; నమలుటయున్‌= తినటంకూడా; అధిక దోషంబులు= 
ఎక్కువ తప్పులు; కాని+ఎడలునున్‌= కాని సందర్భాలు కూడా; కలిగి యుండున్‌= ఉన్నాయి; అగస్తుండు= అగస్త్య మహర్షి 
రాజులకున్‌= (ప్రజల నేలే వారికి; వేట= జంతువులను చంపటం; విధించెన్‌= శాసించాడు; కావునన్‌= కనుక; కుతూహలంబున్‌= 
వేడుక; కోపంబున్‌= కోపము; అనియెడు భావంబులన్‌= అనే భావాలను; పొరయక= పొందక; లోక రక్షణ+అర్ధంబుగాన్‌= 
లోకాలను రక్షించటం ప్రయోజనంగా; క్రూర మృగ వధంబును= క్రూర జంతువులను చంపటమూ; స్వహస్త విక్రమ+ఆర్డిత 
మాంసంబునన్‌= తనచేతి పరాక్రమంతో సంపాదించిన మాంసంతో; దేవ పితృ ప్రీణనంబు= దేవతల, పితృదేవతల ప్రీతిని; 
ఒనర్చుటకున్‌+కాన్‌= చేయటానికిగాను; పక్షి మృగ మారణంబును= పక్షులను, మృగాలను చంపటాన్ని; చేయు భూనాయకుండు= 
చేసే రాజు; దురితంబులన్‌= పాపాలను; పొరయక+ఉండున్‌= పొందకుంటాడు; విశేషంబు= (ప్రత్యేకమైన సంగతి; వినుము. 


తాత్సర్యం: ఇట్లు గాన మాంసం తినటం పెద్ద తప్పు కాని సందర్భాలు కూడా ఉంటాయి. అగస్త్యుడు రాజులకు 
వేటను విధిగా చెప్పాడు. కాబట్టి వేడుక, కోపము అనే భావాలకు చిక్కకుండా లోకరక్షణకొరకు క్రూరమృగాలను 
చంపటం, తన చేతిబలంతో సంపాదించిన మాంసంతో దేవపితృదేవతలకు ప్రీతికావించుటకొరకు పక్షులను, 
పశువులను చంపే రాజు పాపాలలో పడడు. ఒక విశేషం వినుము. 


ఆ. అన్యమాంసమున నిజాంగమాంసంబు. బో । షింతు ననుటకంటెం జెట్టలేదు 

మాంసభక్షణంబు మానుటకంటెను । మేలు లేదు కర్మజాలకమున. 306 
ప్రతిపదార్థం: అన్యమాంసమునన్‌= ఇతర (ప్రాణి మాంసంతో; నిజ+అంగ మాంసంబున్‌= తన దేహంలోని మాంసాన్ని; 
పోషింతున్‌= పెంపొందిస్తాను; అనుటకంటెన్‌= అనటంకంటె; చెట్ట= పాపం; లేదు; మాంసభక్షణంబు= మాంసం తినటం; 
మానుటకంటెను= మానుటకంటి; కర్మజాలకమునన్‌= కర్మముల సముదాయంలో; మేలు= మంచిపని; లేదు. 


తాత్సర్యం: ఇతరప్రాణి మాంసంతో తన దేహంలోని మాంసాన్ని పెంపొందిస్తాను - అనటంకంటె పాపం మరొకటి 
లేదు. మాంసం తినటం మానటంకంటె కర్మముల సముదాయంలో మేలైనది మరొకటి లేదు. 


తే. మాంసభక్షణ దోషంబు మాను దాన । మహిమ ననుటయు మాంసంబు మణి భుజింప 

కున్న( జూవె; ధర్మము లెవ్వియును దలంప ।; దయకు సద్భశంబులే? కురుధరణినాథ! 307 
ప్రతిపదార్థం: కురుధరణినాథ!= కురుదేశ (ప్రభూ!; మాంసభక్షణ దోషంబు= మాంసం తినటంవలన కలిగే పాపం; దానమహిమన్‌= 
దానపు గొప్పతనంచేత; మానున్‌= పోతుంది; అనుటయున్‌= అనటం కూడా; మటి= పిదప; మాంసంబు= మాంసం; 


భుబింపక+ ఉన్నన్‌= తినకుంటేనే; చూవె!= సుమా!; తలంపన్‌= భావింపగా; ధర్మములు= ధర్మాలు; ఎవ్వియును= 5 
అయినా; దయకున్‌= కరుణకు; సదృశంబులే?= సాటి అగునా? 


తాత్పర్యం: రాజా! మాంసం తినటంవలన కలిగే పాపం దానాల మహిమవలన పోతుంది అనటంకూడా ఇక 
అటుపై మాంసం తినకుంటేనే సుమా! ధర్మా లేవైనా దయకు సాటి అవుతాయా? 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 
విశేషం: ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా! అని పాపాలు చేయటంవలన దోషాలు (ప్రాయశ్సిత్తాలవలన కూడా పోవు. 


తే. ఆత్మ సదృశత ప్రాణభయంబునందు. । బ్రాణులకు నెల్ల గని మాంసభక్షణంబు 

మాను దయ నార్థమానసుండైన పురుషు । డాతనికి బ్రహ్మలోకాదు లాటపట్టు. 308 
ప్రతిపదార్థం: దయన్‌= జాలితో; ఆర్రమానసుండు= మెత్తని హృదయంగలవాడు; ఐన పురుషుండు= అయిన నరుడు; 
ప్రాణులకున్‌= (ప్రాణంగలవాటికి; ఎల్లన్‌= అన్నింటికీ; ప్రాణభయంబునందున్‌= (ప్రాణం విషయంలోని భయమునందు; 


ఆత్మసదృశతన్‌= తన పోలికను; కని= చూచి; మాంసభక్షణంబు= మాంసం తినటం; మానున్‌= మానివేస్తాడు; ఆతనికిన్‌= 
అట్టివాడికి; (బ్రహ్మలోక+ఆదులు= (బ్రహ్మలోకం మొదలైనవి; ఆటపట్టు= ఆడుకొనే చోటు. 


తాత్పర్యం: దయతో మెత్తని హృదయంకల నరుడు ప్రాణులన్నింటికీ ప్రాణభయంలో తనవంటి స్థితినే చూచి 
మాంసం తినటం మానివేస్తాడు. అతడికి బ్రహ్మలోకం మొదలైనవి (క్రీడారంగాలు. 


విశేషం: ఆటపట్టులో స్వేచ్చగా ఆనందంతో తిరిగే విధంగా అట్టివాడు (బ్రహ్మలోకాదులలో విహరిస్తాడని భావం. 


క. భూతముల కలుగు నతనికి । భూతము లఖిలములు నలుగు భూతహితార్జీ! 

భూతముల కభయ మిచ్చిన / పూతాత్మున కభయ మిచ్చు భూతావలియున్‌. 309 
ప్రతిపదార్థం: భూతహిత+అర్థ!= (ప్రాణుల మేలు కోరేవాడా!; భూతములకున్‌= (ప్రాణుల విషయంలో; అలుగు+అతనికిన్‌= 
పగపెట్టుకొనేవాడికి; భూతములు= ప్రాణులు; అఖిలములు= అన్నీ; అలుగున్‌= పగ కలిగి ఉంటాయి; భూతములకున్‌= ప్రాణులకు; 


అభయము= భయం లేని తనాన్ని; ఇచ్చిన పూత+ఆత్మునకున్‌= ఇచ్చిన పవిత్ర హృదయుడికి; భూత+ఆవలియున్‌= (ప్రాణుల 
వరుసలు కూడా; అభయము= అభయాన్ని; ఇచ్చున్‌= ఇస్తాయి. 


తాత్సర్యం: ధర్మరాజా! ప్రాణుల విషయంలో పగ గలిగి ఉన్న వాడియెడల ప్రాణులు కూడా శత్రుభావంతోనే 
ఉంటాయి. ప్రాణులకు అభయం ఇచ్చే పవిత్రహృదయుడికి అవి కూడా అభయం ఇస్తాయి. 


ఆ. దానమును దపంబు ధర్మంబు యజ్ఞంబు । శౌచ మంత్రతంత్ర సత్యములును 

బుధు లహింస రూపములు గాగ జెప్పుట । నెల్లకల్మి సుమ్మహింస కలిమి. 310 
ప్రతిపదార్థం: బుధులు= వివేకంగలవారు; దానమును= ఈగిని; తపంబున్‌= తపస్సును; ధర్మంబున్‌= ధర్మమును; 
యజ్ఞంబున్‌= యజ్ఞాన్నీ; శౌచ మంత్ర తంత్ర సత్యములును= శుద్ది మంత్రము, అనుష్టానము, సత్యము అనువాటిని; 

Sy ఇ ధా) 

అహింసరూపములు= అహింస యొక్క మరొక రూపములు; కాంగన్‌= అవటాన్ని; చెప్పుటన్‌= చెప్పటంచేత; అహింస కలిమి= 
అహింస ఉండటం; ఎల్లకల్మి= అన్నింటి సంపదయే; సుమ్మ!= సుమా! 
తాత్సర్యం: వివేకవంతులు దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, పరిశుద్దత, మం(త్రం, అనుష్టానం, సత్యం - ఇవన్నీ 
అహింసరూపాలే అని చెప్పటంవలన అహింస అనే సంపద ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే, 
క. నరనాథ! యహింసా గుణ । పరిగణనము గొంత మాత్ర( బలికితి ధర్మో 

త్తర యగు నహింస మేలిమి |; యరయం గడు. బెద్ద దాని నలవటుపు మదిన్‌.' 311 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 585 


ప్రతిపదార్థం: నరనాథ!= ప్రజాపాలకా! అహింసా గుణ పరిగణనము= అహింస అనే గుణాల లెక్క; కొంతమా(త్రన్‌= 
కొంతమా(త్రమే; పలికితిన్‌= చెప్పాను; ధర్మ+ఉత్తర= ధర్మం తుదిగా ఉన్నది; అగు+అహింస మేలిమి= అయిన అహింస 
యొక్క గొప్పతనం; అరయన్‌= పరికించగా; కడున్‌= మిక్కిలి; పెద్ద= ఎక్కువ అయినది; దానిన్‌= దానిని; మదిన్‌= 
హృదయంలో; అలవణుపు= అభ్యాసం చేయుము. 


తాత్సర్యం: రాజా! అహింసయొక్క మహిమను కొంతమా(త్రమే చెప్పాను, అది ధర్మమే పర్యవసానంగా గలది. 
దాని మహిమ పరిశీలించి చూస్తే చాలా గొప్పది. కనుక దానిని హృదయంలో అభ్యాసం చేయాలి.' 


ఆ. అనిన సంతసిల్లి యమ్మహీపతి తాత । కధికభక్తి మొక్కి 'యస్మదీయ 
సంగరంబునందు€ జచ్చినవారల । కేది గతియొ నాకు నెటు(గం జెప్పు. 312 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; సంతసిల్లి= ఆనందపడి; ఆ+మహీపతి= ఆ రాజు; తాతకున్‌= తాత అయిన భీష్ముడికి; 


అధికభక్తిన్‌= ఎక్కువ అయిన భక్తితో; (ఘొక్కి= పాదనమస్కారం చేసి; అస్మదీయ సంగరంబునందున్‌= మాదైన యుద్దంలో; 
చచ్చినవారలకున్‌= మరణించినవారికి; ఏది; గతియొ=గతియో; నాకున్‌; ఎయింగన్‌= తెలిసేవిధంగా; చెప్పు= చెప్పుము. 


తాత్పర్యం: అనగా సంతోషించి ధర్మరాజు మిక్కుటమైన భక్తితో తాతకు దండనమస్కారం చేసి “మాదైన 
యుద్దంలో చచ్చినవారు ఎక్కడికి పోతారో నాకు తెలియజెప్పుము. (అని అడిగాడు) 


క. బ్రదుకును జావును సుఖదుః | ఖదములుగా జంతుకోటి కరుణామూర్తీ! 
మది. దలంచు. బ్రాణలాభము । వదలు టరిదిగాన నట్టివారి నడిగితిన్‌.' 313 


ప్రతిపదార్థం: కరుణామూర్తీ!= జాలియే రూపమైన ఓ తాతా!; జంతుకోటి= (ప్రాణుల సముదాయం; (బ్రదుకును= జీవించి 
ఉండటాన్నీ; చావును= మరణాన్నీ; సుఖదుఃఖదములుగాన్‌= సుఖాన్నీ, దుఃఖాన్నీ ఇచ్చేవిగా; మదిన్‌= హృదయంలో; తలంచన్‌= 
భావిస్తుంది; ప్రాణలాభము= ప్రాణం పొందటం అనేదానిని; వదలుట= విడిచిపెట్టటం; అరిది= చాలా అపురూపమైన విషయం; 
కానన్‌= కనుక; అట్టివారిన్‌= ఆ విధంగా ప్రాణం వదలినవారిని గూర్చి; అడిగితిన్‌= అడిగాను. 


తాత్పర్యం: దయామూర్తీ! ప్రాణులు బ్రదుకు సుఖమిచ్చేదనీ, చావు దుఃఖాన్నీ కలిగిస్తుందనీ మనస్సులో భావిస్తూ 
ఉంటారు. ఉన్న ప్రాణాన్ని వదలుకొనటం చాలా అరుదు. కనుక అట్టివారిని గూర్చి అడిగాను. 


విశేషం: సర్వప్రాణకోటికీ మిక్కిలి ప్రియమైనది ప్రాణం. యుద్దానికి రావటమంటే దానిని చేజేతులా వదలుకొనటానికి 
సిద్దపడటమే కదా! ఇది చాలా అరుదైన విషయం. ప్రాణంకంటె మిన్నగా దేనిని ఆశించి జనులు యుద్దాలలో మరణిస్తారు? 
అని ధర్మరాజు ఆంతర్యం. 'కరుణామూర్తీ!' అనే సంబోధన చాలా అర్థవంతం. 'యుద్దంలో నిన్ను నేను రూపుమాపదలచాను. 
అట్టి నాయందు ఏ విధమైన ద్వేషం పూనక నేను అడిగిన ధర్మాలన్నీ ఆప్యాయంగా చెప్పుతున్నావు. ఇంతకంటె కరుణకు 
నిదర్శనం ఏమిటి?'అనిస్ఫూర్తి. 


క, అనుటయు 'లెస్సగ( దలంచితి । విను మొక కీటంబునకును వేదవ్యాసం 
బున లోకహితమొనర్దిన | మునికి నయిన సత్మథనము మునినుతచరితా! 314 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; మునినుతచరితా!= మునులు కొనియాడే నడవడిగలవాడా!; లెస్సగన్‌= 
మేలుగా; తలణచితి= భావించావు; ఒక కీటకంబునకును= ఒక పురుగునకూ; వేదవ్యాసంబునన్‌= వేదాలను విడమరచి 
చూపటంతో; లోకహితము= లోకం మేలు; ఒనర్చిన మునికిన్‌= చేసిన మహార్షికీ; అయిన సత్‌+కథనమున్‌= జరిగిన మంచి 
ప్రసంగాన్ని; విను= ఆలకించుము. 

తాత్సర్యం: అని అంటే 'మంచివాడా! నీవు చాలా చక్కగా భావించావు. ఒక పురుగునకూ, వేదవ్యాసమహర్షికీ 
జరిగిన సంభాషణ చెప్పుతాను వినుము. 

విశేషం: 'మునినుతచరితా!' అనే సంబోధనపై 'కరుణామూర్తీ' అనే సంబోధనకు సమాధానగర్భితమైనది. 'నీవు యుద్దంచేయటం 
లోకసామాన్య విషయంకాదు. దానిని గూర్చి నీవు పశ్చాత్తాపం పొందటమే. నీ శీలం మునులకు కూడా ప్రశంసనీయం అని 


చెప్పుతున్నది" అనే స్పూర్తిని అందులో అందుకొనాలి. వేద... మునికిన్‌ అని సాగదీయటం గౌరవవిశేషాన్ని అభివ్యక్తం చేయటం 
కొరకు. 


వ. దాన నీ యడిగిన యర్ధంబు తెల్లం బగు’ నని పలికి భీష్మం డిట్లనియె. 315 


ప్రతిపదార్థం: దానన్‌= ఆ సంభాషణచేత; నీ+అడిగిన అర్థంబు= నీవడిగిన విషయం; తెల్లంబు= స్పష్టం; అగున్‌= 
అవుతుంది; అని; పలికి= మాటాడి; భీష్ముండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఆ సంభాషణచేత నీవడిగిన విషయం స్పష్టంగా తెలుస్తుంది" అని పలికి భీష్ము డిట్టా అన్నాడు. 
క. శకటపథంబునం గీటం । బొకటి వెసం బాటి( గాంచె యోగీంద్రు(డు జం 
తుకలాప మానసదశా । ప్రకార సంవేది బాదరాయణు(C డధిపా! 316 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా! యోగి+ఇంద్రుండు= యోగులలో శ్రేష్టుడు; జంతు కలాప మానస దశా (ప్రకార సంవేది= 
జంతువుల సముదాయపు హృదయాలలోని దశల తీరులను చక్కగా తెలిసికొనేవాడు; బాదరాయణు(డు= శ్రీ వేదవ్యాసుడు; 
శకటపథంబునన్‌= బండిదారిలో; కీటకంబు= పురుగు; ఒకటి= ఒకటి; వెసన్‌= వడిగా; పాజన్‌= పరుగెత్తుతూ ఉండగా; 
కాంచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: యోగులలో (శ్రేష్టుడు, జంతువుల హృదయాల తీరులను చక్కగా తెలిసికొనగలవాడు అయిన వేదవ్యాసుడు 
బండ్లు నడచేదారిలో ఒక పురుగు వేగంగా పరుగుతీస్తూ ఉండగా చూచాడు. 


విశేషం: బాదరాయణుడు - బదరీవనం (రేగుతోట) స్థానంగా కలవాడు యోగీంద్రుడు కనుకనే జంతువుల హృదయ భావాలను 
తెలిసికొనగలుగువాడని భావన. 


వ. కాంచి నిరూపించి యాకృష్ణద్వైపాయనుం డక్కీటకంబుతో “నీవు భయంబున రయం బెస(గం బాటెదవు 
కారణం బేమి? యని యడిగిన నది యమ్మునీంద్రున కిట్లనియె. 317 


ప్రతిపదార్థం: కాంచి= చూచి; నిరూపించి= తనవలన ప్రమాదం కలుగదని దానికి నమ్మకం కలిగించి; ఆ+కృష్ణద్వెపాయనుండు= 
ఆ వ్యాసమహర్షి ఆ+కీటకంబుతోన్‌= ఆ పురుగుతో; నీవు; భయంబునన్‌= భీతితో; రయంబు= వేగం; ఎసంగన్‌= ఎక్కువ 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 587 


అయ్యే విధంగా; పాటెదవు= పరుగెత్తుతున్నావు; కారణంబు= హేతువు; ఏమి?; అని అడిగినన్‌= అడిగితే; అది= ఆ పురుగు; 
ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ మహర్షిశ్రేష్టుడితో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 

తాత్పర్యం: చూచి, దానిని ఆపి, ఆ వ్యాసభగవానుడు ఆ పురుగుతో నీవు భయంతో మిక్కిలి వేగంతో పారిపోతున్నావు. 
దీనికి కారణం ఏమిటి? అని అడిగితే ఆ పురుగు ఆ మునిశ్రేష్ణుడితో ఇట్లా అన్నది. 


విశేషం: కృష్ణద్వైపాయనుడు - నల్లనివాడు, ద్వీపం స్థానంగా కలవాడు; యమునానది ద్వీపంలో సత్యవతీపరాశరులకు పుట్టి 
అక్కడ ఉంటూ ఉంటాడు. బదరికావనంలో కూడా ఉంటాడు. 


తే. 'తెప్పతెరలంగ బండు లేతెంచుచున్న । యవి మహాత్మ! తన్నేమిజాతారవములు. 

గడంక నెడ్లను దటిమి రొప్పెడు నరాలి । యులివు విని యుల్లమున( గడునులుకు పుట్టి. 318 
ప్రతిపదార్థం: మహాత్మ!= దొడ్డబుద్దిగలవాడా!; తెప్పతెరలంగన్‌= మిక్కిలి వేగంగా; బండులు= బండ్లు; ఏతెంచుచున్న+అవి= 
వస్తున్నాయి; తత్‌+నేమి జాత+ఆరవములున్‌= వాటి చ(క్రపు పట్టాలనుండి పుట్టిన పెనురొదలు; కడంకన్‌= మిక్కిలి పూనికతో; 
ఎడ్డను= ఎద్దులను; తటిమి= వెంటబడి; రొప్పెడు నర+ఆలి ఉలివున్‌= తోలే జనసముదాయాల నాదాన్నీ; విని; ఉల్లమునన్‌= 
గుండెలో; కడున్‌= ఎక్కువ అయిన; ఉలుకు= గుబులు; పుట్టి= కలిగి. 
తాత్పర్యం: 'మహాత్మా! మీద మీద వేగంగా బండ్లు వస్తున్నాయి. వాటి పట్టాల చప్పుళ్లు, ఎడ్లను పూనికతో తోలే 

య చ లు భా ఛు 

జనాల అరుపులు విని నా గుండెలో గుబులు పుట్టింది. 


వ. బ్రదుకును జావును బరమసుఖంబును నత్యంత దుఃఖంబునుం గాదె? కావున. 319 


ప్రతిపదార్థం: (బ్రదుకును= జీవితమూ; చావును= మరణమూ; పరమసుఖంబునున్‌= మిక్కిలి సుఖమూ; అత్యంత దుః 
ఖంబునున్‌= మిక్కిలి ఎక్కువ దుఃఖమూ; కాదె?= కదా!; కావునన్‌= కనుక. 

తాత్సర్యం: బ్రదుకు ఎంతో సుఖమైనది. చావు మిక్కిలి దుఃఖాన్ని కలిగించేది కదా! కనుక. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


వ. క్రందున మేను సిదియు నను । కొందల పాటొంది ప్రాణగొడ్డమగుటం ద 

ప్పం దొలంగ6 బాటిదను ముని । బృందారక! యసదె ప్రాణభీతి దలంపన్‌?' 320 
ప్రతిపదార్థం: (క్రందునన్‌= ఒత్తిడిలో; మేను= దేహం; చిదియున్‌= నలిగిపోతుంది; అను కొందలపాటు= అనే కంగారు; 
ఒంది= పొంది; ప్రాణగొడ్డము= ప్రాణం పోయేపని; అగుటన్‌= కావటంవలన; తప్పన్‌= తప్పించుకొనటానికి; తొలంగన్‌+పాటెదను= 
తొలగిపోతున్నాను; ముని బృందారక!= మునివరా!; తలంపన్‌= ఆలోచిస్తే; ప్రాణభీతి= ప్రాణానికి సంబంధించిన భయం; అసదె?= 
తక్కువదా? 
తాత్సర్యం: సందడిలో దేహం నలిగిపోతుందనే కంగారుతో ప్రాణంపోయే పని కనుక తప్పించుకొని తొలగి 
పోతున్నాను. భావిస్తే ప్రాణభీతి ప్రాణికి తక్కువది కాదు కదా! 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అన విని దాని కిట్టులను నమ్మహితాత్మకు( డెంతలెస్స? నీ 

మనికి దలంప నింద్రియసమాజసుఖంబుల. బొంద. గీటము 

ల్లను టదిలేదు దుఃఖబహుళం బిది యో యొడ లేల? చావు నీ 

కనయము సౌఖ్యకారియగు నత్తెఅం గీవు దలంచి చూడుమా! 321 
ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; ఆ+మహిత+ఆత్మకు(డు= మిక్కిలి గొప్ప ఆత్మకల ఆ వ్యాసుడు; దానికిన్‌= ఆ 
పురుగునకు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= అన్నాడు; తలంపన్‌= భావింపగా; నీ మనికి= నీ (బ్రదుకు; ఎంత= ఏ మాత్రం; 
లెస్స?= మేలైనది? కీటముల్‌= పురుగులు; ఇంద్రియ సమాజ సుఖంబులన్‌= ఇంద్రియాల సముదాయంవలన కలిగే 
సుఖాలను; పొందన్‌+కనుట= పొందగలగటం; అది= అనేది; లేదు; ఇది+-ఈ+ఒడలు= ఈ దేహం; దుఃఖబహుళంబు= దుః 
ఖాలు పెల్లుగా గలది; ఏల?= ఇట్టిది నీ కెందుకు?; నీకున్‌= నీకు; చావు= మరణం; అనయము= ఎల్లప్పుడు; సౌఖ్యకారి= 
సుఖాన్ని కలిగించేది; అగున్‌= అవుతుంది; ఈవు= నీవు; ఆ+తెజంయ= ఆ పద్దతిని; తలంచి= భావించి; చూడుమా!= 
చూడుము. 
తాత్సర్యం: అన్నమాట విని ఆ మహానుభావుడు దానితో ఇట్లా అన్నాడు. నీ (బ్రదుకు ఎంత మేలైనది? పురుగులు 
ఇంద్రియసుఖాలు పొందే వీలు అంతగా లేదు కదా! పెక్కు దుఃఖాలకు తావైన ఈ దేహం ఎందుకు? నీకు చావే 
సుఖం కలిగిస్తుంది. ఆ పద్దతి ఆలోచించి చూడుము.” 


విశేషం: తత్త్యం గ్రహించటానికే ఈ ధోరణి కాని నిజంగా దాని చావు వ్యాసుడు కోరుతున్నాడని అర్ధం (గ్రహించరాదనటం 
కొరకు “మహితాత్మకుండు” అనే పదాన్ని కవి ప్రయోగించాడు. 
వ. అనుటయు నక్కీటంబు. 322 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; ఆ+కీటంబు= ఆ పురుగు. 
తాత్సర్యం: అని అనగా ఆ పురుగు ఇట్లా అంటున్నది. 
తే. “అనఘ! కీటంబులకు విషయజములైన | సౌఖ్యముల. బొంద లే దను చదువు గలదె? 

వినుము తమతమ తెరువుల ననుభవింప( । గలదు చావును బీతికి( గారణంబు. 323 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; కీటంబులకున్‌= పురుగులకు; విషయజములు= శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం 
అనే విషయాలవలన పుట్టేవి; ఐన సౌఖ్యములన్‌= అయిన సౌఖ్యాలను; పొందన్‌= పొందుటకు; లేదు= అవకాశం లేదు; అను 
చదువు= అనే విద్య; కలదె?= ఉన్నదా?; వినుము; తమతమతెరువులన్‌= తమ తమదారులలో; అనుభవింపన్‌= అనుభవించటానికి; 
కలదు= వీలు ఉన్నది; చావును= చావు కూడా; భీతికిన్‌= భయానికి; కారణంబు= హేతువు. 

తాత్పర్యం: 'మహాత్మా! పురుగులకు విషయసుఖాలు పొందే వీలులేదనే విద్య ఉన్నదా? అవి కూడా తమతమ 
దారులలో సుఖాల ననుభవిస్తాయి. అట్లాగే చావు భయానికి కారణం అవుతుంది. 


వ. నీవు నా మనం బరసి; తింతియ కాక యింత యెటుంగవే? యది యట్లుండె నా తెజఖం గవధరింపు; మేను 
దొలుమేన నొక్క శూద్రుండ ధనవంతుండ. 324 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 589 


ప్రతిపదార్థం: నీవు; నా మనంబు= నా హృదయాన్ని; అరసితి(వి= పరీక్షించావు; ఇంతియ= ఇంతే; కాక; ఇంత= ఈ 
మాత్రం; ఎయుంగవే?= తెలియవా? అది= ఆ విషయం; అట్లు= ఆ విధంగా; ఉండెన్‌= ఉన్నది; నా తెజంగు= నా తీరు; 
అవధరింపుము= చక్కగా వినుము; ఏను= నేను; తొలుమేనన్‌= పూర్వదేహంలో; ఒక్కశూద్రుండన్‌= ఒక నాల్గవజాతివాణ్ణి; 
ధనవంతుండన్‌= (శ్రీమంతుణ్ణి; 


తాత్సర్యం: నీవు నా మనస్సును పరీక్షించావు కాని ఈ చిన్న విషయం నీకు తెలియనిదా? అది అట్లా ఉండనిమ్ము. 
నా సంగతి వినుము. నేను వెనుకటి జన్మలో ఒక శూ(ద్రుడను. గొప్ప ధనం కలవాడను. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ, ఆచారహీనత యతిలోభ మన్యధ । నాపేక్ష క్రూరత యవినయంబు 
మొదలైన దుర్గుణంబులకు నెల్లను నెల | వైయుండి మాతకు నధికభక్తి( 
బ్రీతి యెప్పుడు నొనరింతు; బ్రాహ్మణమాత్రు( । డతిథి యొక్కరు6 డొక యప్పు డరుగు 


దెంచిన నతని బూజించితి నది కార | ణముగ జాతిస్మరణంబు గలిగె 


తే. మంచికర్మము సుఖము నొందించు టిపుడు । గాన వచ్చె మునీశ్వర! కరుణ నాకు 
నత్తెజిం గెటింగింపవే!' యతివిశదము । గాంగ ననవుడు నాతండు గారవమున. 325 


ప్రతిపదార్థం: ఆచారహీనత= మంచి నడవడి లేకపోవటం; అతిలోభము= మిక్కిలి పిసినిగొట్టుతనం; అన్య ధన+అపేక్ష= 
ఇతరుల సొమ్ముపై కోరిక, [కూరత= దయలేనితనం; అవినయంబు=పెద్దలయెడల నమ్రత లేకపోవటం; మొదలు+ఐన 
దుర్గుణంబులకున్‌= మొదలైన చెడు గుణాలకు; ఎల్లను= అన్నింటికీ; నెలవు= నివాసపుచోటు; ఐ; ఉండి= (కూడ); 
మాతకున్‌= తల్లికి; అధికభక్తిన్‌= మిక్కిలి భక్తితో; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; ప్రీతిన్‌= ప్రియాన్ని; ఒనరింతున్‌= చేసేవాడిని; ఒక+ 
అప్పుడు= ఒక సమయంలో; బ్రాహ్మాణమాత్రుండు= కేవలం పుట్టుకచేత బ్రాహ్మణుడైనవాడు; అతిథి= తిథి నియమంలేకుండా 
వచ్చినవాడు; ఒక్కరుండు= ఒకడు; అరుగుదెంచినన్‌= రాగా; అతనిన్‌= అతడిని; పూజించితిన్‌= గౌరవించాను; అది= ఆ 
పూజ; కారణముగన్‌= కారణంగా; జాతి స్మరణంబు= పూర్వజన్మజ్ఞానం తలపగలగటం; కలిగెన్‌= కలిగింది; ముని+-ఈశ్వర!= 
మునిశ్రేష్టా; మంచి కర్మము= మంచిపని; సుఖమున్‌= సుఖాన్ని; ఒందించుట= కలిగించటం; ఇపుడు= ఇప్పుడు; కానవచ్చెన్‌= 
తెలియవచ్చింది; ఆ+తెజంగు= ఆ పద్దతి; నాకున్‌= నాకు; కరుణన్‌= జాలితో; అతి విశదము= తేటతెల్లం; కాంగన్‌= 
అయ్యేవిధంగా; ఎజింగింపవే!= తెలుపుమా!; అనవుడున్‌= అని అంటే; ఆతండు= ఆ వేదవ్యాసుడు; గారవమునన్‌= ప్రీతితో. 


తాత్పర్యం: ఆచారం లేకపోవటం, అత్యాశ, ఇతరుల ధనాన్ని కోరటం, (క్రౌర్యం, వినయం పాటించకపోవటం 
మొదలైన చెడు లక్షణాలకు నివాసభూమిగా ఉన్నాను. అయినా తల్లికి ఎక్కువ భక్తితో ఎప్పుడూ ప్రీతి కలిగించాను. 
ఒకనాడు ఒక (బ్రాహ్మణుడు అతిథిగా వస్తే అతడిని గౌరవించాను. దానివలన పూర్వజన్మస్మరణ కలిగింది. మంచి 
కర్మం సుఖం కలిగిస్తుంది - అనే సంగతి ఇప్పుడు నాకు తెలిసింది. మునీశ్వరా! దయతో నాకా విషయం 
తేటతెల్లంగా చెప్పుము” అంటే అతడు బుజ్జగింపుతో. (తరువాతి వచనంతో అన్వయం). 


విశేషం: ఎన్ని దుర్గుణాలున్నా మంచిపని వ్యర్థం కాదని ఈ పద్యం చెప్పుతున్నది. 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. ఆ జంతువుం గనుంగొని 'నీవు సెప్పనేల? దుష్కర్మకోటివలనం గీటంబ వగు టెటింగితి భవదాచరితంబు లైన 
సత్మర్మంబులుం గాంచితి నమ్మేలునకు సంతోషించి కాదె నీతో సంభాషించితి! మదీయ తపోవిశేషంబున 
నీదయిన కీటత్వం బపనయించెద విషాదం బపనయింపుము; తపోబలంబును గడచినబలంబులుం గలవే? 
మనుష్యజన్మంబు నొంది మేలొనర్పెద ననుకోర్కి నీకుం బుట్టుట మేలు; మానవులకుం గర్మభూమికృతంబులైన 
సదసత్మర్మంబులం జూవె దేవతలును గీటంబులు నగుట వాటిల్లెడు' నని పలికి వెండియు. 326 


ప్రతిపదార్థం: ఆ+జంతువున్‌= ఆ ప్రాణిని; కనుంగొని= చూచి; నీవు; చెప్పన్‌+ఏల?= చెప్పటం ఎందుకు? దుష్కర్మ 
కోటివలనన్‌= పాపపు పనుల ఎక్కువతనంవలన; కీటంబవు= పురుగువు; అగుట= కావటం; ఎటింగితిన్‌= తెలిసికొన్నాను; 
భవత్‌+ఆచరితంబులు= నీవు చేసినట్టివి; ఐన సత్‌+కర్మంబులున్‌= అయిన పుణ్యకార్యాలు కూడా; కాంచితిన్‌= పరికించాను; 
ఆ+మేలునకున్‌= ఆ మంచిపనికి; సంతోషించి= ఆనందించి; కాదె!= కదా!; నీతోన్‌= నీతో; సంభాషించితిన్‌= ప్రసంగం 
చేశాను; మదీయ తపస్‌+ విశేషంబునన్‌= నాదైన గొప్పదగు తపస్సుచేత; నీ+అది= నీకు సంబంధించినది; అయిన 
కీటత్వంబు= అయిన పురుగుతనం; అపనయించెదన్‌= పోగొట్టుతాను; విషాదంబు= దుఃఖం; అపనయింపుము= 
తొలగించుకొనుము; తపస్‌+బలంబును= తపస్సు శక్తిని; కడచిన బలంబులున్‌= మించిన బలాలు; కలవే?= ఉన్నవా?; 
మనుష్య జన్మంబున్‌= మానవుడి పుట్టుకను; ఒంది= పొంది; మేలు= మంచిపని; ఒనర్చెదన్‌= చేస్తాను; అను కోర్కి= అనే 
కోరిక; నీకున్‌= నీకు; పుట్టుట= కలగటం; మేలు= మంచిది; మానవులకున్‌= మనుష్యులకు; కర్మభూమి కృతంబులు= 
కర్మలకు సంబంధించిన భూమియందు చేసినట్టివి; ఐన సత్‌+అసత్‌+ కర్మంబులన్‌= మంచి చెడు పనులచేత; చూవె!= 
సుమా!; దేవతలును= దేవలోకంవారు; కీటంబులును= పురుగులు మొదలగు జంతువులును; అగుట= కావటం; పాటిల్లెడున్‌= 
సంభవిస్తుంది; అని; పలికి= మాట్లాడి; వెండియున్‌= ఇంకా. 


తాత్సర్యం: ఆ జంతువు చూచి, “నీవు చెప్పటం ఎందుకు? పాపాల సముదాయంవలన నీవు పురుగు అయిన 
సంగతి నాకు తెలుసు. నీవు చేసిన పుణ్యకార్యాలు కూడా నేను గుర్తించాను. ఆ మంచిపనికి సంతోషించి కదా 
- నీతో సంభాషణ చేశాను! నాదైన గొప్ప తపస్సు చేత స్స్‌ పురుగుతనాన్ని పోగొడతాను. నీవు విచారం 
మానుము. తపశ్ళక్తిని మించిన శక్తులు లేవు. మనుష్యజన్మం పొంది మంచి పనులు చేస్తాననే కోరిక నీకు 
కలగటం కూడా మంచిదే. ఇది కర్మభూమి. మనుష్యులు ఇక్కడ చేసిన మంచిపనులవలన దేవతలవుతారు. 
పాపకార్యాలవలన పురుగులుగా పుట్టుతారు అని చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


క. సుకృతము లమ్మెయి. గల్లుట | నకట! జనిస్కృతియు. గల్గె నస్మత్సంద 

రృకతయు నీకు నొదవె నో । డకు మున్నతపదము నిచ్చుటకు మెయికొంటిన్‌. 327 
ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; సుకృతములు= మంచి పనులు; కల్గుటన్‌= కలిగిన కారణంగా; అకట!= అయ్యో!; 
జనిస్మృతియున్‌= పూర్వపు పుట్టుక గుర్తు రావటం; కల్గెన్‌= కలిగింది; అస్మత్‌+సందర్భకతయున్‌= నన్ను చక్కగా చూడగలగటం 
కూడా; నీకున్‌= నీకు; ఒదవెన్‌= కలిగింది; ఓడకుము= భయపడకుము; ఉన్నతపదమున్‌= గొప్ప స్థానం; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; 
మెయికొంటిన్‌= అంగీకరించాను. 


తాత్సర్యం: ఆ పుణ్యాలు కలగటంవలననే నీకు పూర్వజన్మ గుర్తుకు రావటం, నన్ను చూడగలగటం కలిగాయి. 
సంకోచపడకుము. నీకు ఉన్నత స్థానం ఇవ్వటానికి అంగీకరించాను. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 591 
వ. అత్రెజిం గాకర్ణింపుము. 328 
ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ పద్దతి; ఆకర్షింపుము= చక్కగా చెవులబెట్టు. 
తాత్సర్యం: ఆ తీరు వినుము. 


వేదవ్యాసు(డు గీటంబునకు నుత్తమజన్మంబులు గలుగ ననుగ్రహించుట (సం.13-180-1(కుంభ)) 


ఆ. నీచ శూద్రవైశ్య నృపజన్మముల( గ్రమ । వృత్తి నొందు మెపుడు. జిత్తమునకు( 

బు ట్టైఖుంగునట్టి పోండిమి నొసంగితి । ధర్మపరుండు వగుదు దాన. జేసి.” 329 
ప్రతిపదార్థం: నీచ శూద్ర వైశ్య నృప జన్మములన్‌= మనుష్యజన్మకంటె (క్రిందివైన గోజన్మ మొదలైనది, శూద్రజన్మ, 
వైశ్యజన్మ, క్షత్రియుడి పుట్టుక అనే వాటిని; (క్రమవృత్తిన్‌= (క్రమమైన తీరుతో; ఒందుము= పొందుము; ఎపుడున్‌= అన్ని జన్మల 
సమయాలలోను; చిత్తమునకున్‌= హృదయానికి; పుట్టు= పుట్టుక; ఎయింగు+అట్టి పో(డిమిన్‌= తెలిసికొనగల సమర్థతను; ఒసం 
గితిన్‌= ఇచ్చాను; దానన్‌+చేసి= దానివలన; ధర్మపరు(డవు= ధర్మమునందు మిక్కిలి ఆసక్తికలవాడవు; అగుదు(వు)= జాతావు. 
తాత్సర్యం: జంతుజన్మలు, శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు (క్రమంగా పొందుము. ఆ అన్ని జన్మలలో నీ 
హృదయానికి పూర్వజన్మజ్ఞానం కలిగే శక్తి ఇచ్చాను. దాని వలన ధర్మశ్రద్దకలవాడవు కమ్ము.” 


విశేషం: పుట్టెటుంగుట అంటే ఈ పుట్టుకకు కారణం ఏమిటో తెలియటం. అది తెలిస్తే పాపాచరణకు జీవుడు సిద్దపడడు. 


క. అని సాత్యవతేయు(డు గృప । నెనసి సుధాధార( బోలు నీక్షణముం ద 

త్తనువున నిగిడించిన న । మ్మునిపతిం గీర్తించె భూతములు ప్రీతములై. 330 
ప్రతిపదార్థం: అని= ఇట్టు పలికి; సాత్యవతేయు(డు= సత్యవతి కుమారుడగు వ్యాసుడు; కృపన్‌= దయను; ఎనసి= పొంది; 
సుధాధారన్‌= అమృతధారను; పోలు+-ఈక్షణమున్‌= పోలునట్టి చూపును; తద్‌+తనువునన్‌= అతడి దేహంమీద; నిగిడించినన్‌= 
పరపగా; ఆ+మునిపతిన్‌= మహర్షులలో శ్రేష్టుడైన ఆతడిని; భూతములు= (ప్రాణులు; ప్రీతములు= (పేమకలవి; ఐ; కీర్తించెన్‌= 
కొనియాడినవి. 
తాత్సర్యం: ఇట్లా పలికి, వ్యాసుడు దయ పూని అమృతధారవంటి చూపును ఆ పురుగు దేహంమీద సారించాడు. 
అప్పుడు సర్వభూతాలు ట్రితిపొంది, ఆ మహర్షిని కొనియాడాయి. 


క. అక్కీటంబును భక్తిన్‌ । మొక్కి శిరం బతని పాదముల మోపి మనం 
బెక్కుడు ప్రమోదమునం గడు । జొక్కంగం దదనంతరమ యసువులం దొజంగెన్‌. 331 


ప్రతిపదార్థం: ఆ+కీటంబును= ఆ పురుగు కూడా; భక్తిన్‌= భక్తితో; యొక్కి= చాగిలపడి; శిరంబు= తల; అతని పాదములన్‌= 
అతడి పాదాలమీద; మోపి= ఆనించి; మనంబు= మనస్సు; ఎక్కుడు ప్రమోదమునన్‌= ఎక్కువ అయిన గొప్ప ఆనందంతో; 
కడున్‌= మిక్కిలిగా; చొక్కంగన్‌= పరవశించగా; తద్‌+అనంతరము+అ= ఆ వెనువెంటనే; అసువులన్‌= ప్రాణాలను; తొజ( 
గెన్‌=  వదలినది. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ పురుగు భక్తితో చాగిలపడి, తల నతడి పాదాల దగ్గర ఆన్ని, హృదయం ఆనందంతో ఎంతో 
పరవశించిపోతూ ఉండగా వెనువెంటనే (ప్రాణాలు వదలింది. 


వ. కారుణికత్వధుర్యుం డగు నప్పారాశర్యుం డట్లవలీల మేలొనర్చి కీటంబుం గృతార్ధంబుంజేసి నిజేచ్చం జనియె 
నదియు నమ్మహానుభావు నిర్దేశించిన తెటింగున జనియించుచు ననేకపుణ్యంబు లాచరించుచు 


నృపజన్మంబునం బూజ్యంబైన రాజ్యంబు నొంది. 332 


ప్రతిపదార్థం: కారుణికత్వ ధుర్యుండు= దయకలిగి ఉండటంలో మిక్కిలి గొప్పవాడు; అగు+ఆ+పారాశర్యుండు= అయిన 
ఆ పరాశరమహర్షి కుమారుడగు వ్యాసుడు; అట్టు= ఆ విధంగా; అవలీలన్‌= మిక్కిలి తేలికగా; మేలు= శుభం; ఒనర్చి= 
కలిగించి; కీటంబున్‌= పురుగును; కృత+అర్థంబున్‌= నెరవేరిన ప్రయోజనంకల దానిని; చేసి; నిజ+ఇచ్చన్‌= తన ఇష్టమును 
అనుసరించి; చనియెన్‌= వెళ్ళాడు; అదియున్‌= ఆ పురుగున్నూ; ఆ+మహా+అనుభావు నిర్దేశించిన; తెజంగునన్‌= ఆ 
మహాత్ముడు తెలియజెప్పిన తీరున; జనియించుచున్‌= పుట్టుతూ; అనేక పుణ్యంబులు= పెక్కు పుణ్యాలు; ఆచరించుచున్‌= 
చేస్తూ; నృపజన్మంబునన్‌= క్షత్రియ జన్మంలో; పూజ్యంబు= ఎక్కువ మన్నించదగినది; ఐన రాజ్యంబున్‌= అయిన రాజ్యాన్ని; 
ఒంది= పొంది. 


తాత్పర్యం: దయాశాలి అయిన వ్యాసుడు ఆ విధంగా మిక్కిలి సులభంగా మేలుచేసి, ఆ పురుగును కృతార్థం 
చేసి తన ఇచ్చచొప్పున వెళ్ళాడు. అది కూడా ఆ మహాత్ముడు చెప్పిన తీరున పుట్టుతూ; ఎన్నో పుణ్యాలు చేస్తూ 
రాజజన్మంలో మహనీయమైన రాజ్యం పొంది. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ । రాం దురంగంబుల రమణ యొప్ప 
గొడుగులుం బడగలు ముడివడ గాయక । వందిపాఠకుల రవంబు లెసంగ 
భూషణంబుల రత్నపుంజంబు దీప్తులు । దిక్కుల నెల్లను దింటుకొనంగ 
సామంతకవిజన సీమంతినీముఖ । పరివారవైభవస్సురణ మలర 


తే. దేవపతి వోలె సాత్యవతేయు నాశ్ర। మమున కేతెంచి తత్పాదకమల మాత్మ 
ముకుట సంగతముగ జాంగి మొక్క గరుణ । నాత( డెత్తి తన్మస్తక మక్కుసేర్దె. 333 


ప్రతిపదార్థం: ఏనుంగున్‌= ఏనుగును; ఎక్కి; పెక్కు= చాలా; ఏనుంగులు= ఏనుగులు; ఇరుగడన్‌= రెండువైపులా; రాన్‌= 
రాగా; తురంగంబుల రమణ= గుర్రాల సొంపు; ఒప్పన్‌= అందగించగా; గొడుగులున్‌= తెల్లని గొడుగులు; పడగలున్‌= జెండా 
గుర్తులు; ముడివడన్‌= చిక్కుపడుచుండగా; గాయక వంది పాఠకుల రవంబులు= పాటగాండ్రయొక్క, స్తోత్రపాఠకులయొక్క 
నాదాలు; ఎసంగన్‌= అతిశయించగా; భూషణంబుల రత్నపుంజంబు దీస్తులు= ఆభరణాలయందలి రత్నాలరాసుల కాంతులు; 
దిక్కులన్‌= దిక్కులందు; ఎల్లను= అంతటా; దీయటుకొనంగన్‌= నిండుకొనగా; సామంత= సామంతరాజులు; కవిజన= 
కవిజనులు; సీమంతినీ= సుందరాంగులు; ముఖ= మొదలైన; పరివార= వెంటనంటి యుండేవారి; వైభవ స్ఫురణము= విభవప్పు 
స్ఫూర్తి; అలరన్‌= ఒప్పారగా; దేవపతి పోలెన్‌= దేవేంద్రుడివలె; సాత్యవతేయు+ఆ(శ్రమమునకున్‌= వ్యాసుడి ఆశ్రమానికి; 
ఏతెంచి= వచ్చి; తద్‌+పాదకమలము= అతడి పాదం అనే పద్మాన్ని; ఆత్మ ముకుట సంగతముగన్‌= తన కిరీటంతో 
తాకినదిగా; చాంగి= సాష్టాంగపడి; యొైక్కన్‌= నమస్కరించగా; ఆతండు= ఆ వేదవ్యాసుడు; కరుణన్‌= దయతో; ఎత్తి= 
లేవదీసి; తద్‌+మస్తకము= అతడి తలను; అక్కు= రొమ్మున; చేర్చెన్‌= చేర్చాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 593 


తాత్సర్యం: పెద్ద ఏనుగు నెక్కి, రెండువైపుల ఎన్నో ఏనుగులు రాగా, గుర్రాల సొంపులు ఒప్పుతుండగా, గొడుగులు, 
జెండాలు ముడివడుతుండగా, గాయకులు, సోత్రాలవాళ్ళూ చేసే ధ్వనులు మిన్నుముట్టుతుండగా, ఆభరణాల రత్న 
సముదాయాల కాంతులు దిక్కులందు వ్యాపించగా, సామంతులు, కవులు, పుణ్యస్రీలు మొదలైన పరివారపు వైభవం 
ఒప్పుతుండగా దేవేంద్రుడివలె వ్యాసుడి ఆశ్రమానికి వచ్చి, అతడి పాదపద్మాలకు తన కిరీటం తాకే విధంగా 
సాష్టాంగ దండప్రణామం చేయగా దయతో ఆతడు అతడిని పైకి లేవదీసి, ఆతడి తలను తన రొమ్మున హత్తు 
కొన్నాడు. 

విశేషం: ఒక చిన్న మంచిపనివలన ఎంత మహాఫలం పొందవచ్చునో చెప్పటానికి సుదీర్భమైన ఈ పద్యాన్ని కవి ప్రయోగించారు. 
ఇది ఇతరుల స్ఫూర్తికి దోహదం చేస్తుంది. 


వ. ఇ ట్లత్యాదరంబున సంభావించి శిష్యజనంబు నియోగించి. 334 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అత్యాదరంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; సంభావించి= మన్నించి; శిష్యజనంబున్‌= 
శిష్యులైన వారిని; నియోగించి= ఆదేశించి. 


తాత్పర్యం: ఇట్టు మిక్కిలి ప్రేమతో మన్నించి, శిష్యులను ఏర్పాటు చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క రాజన్య సముచితంబగు । పూజావిధి యాచరించి పురుషోత్తమ! నీ 

వీజన్మంబున సన్ముని । రాజికి వెజం గగు తపశ్చరణ మొందవనా! 335 
ప్రతిపదార్థం: రాజన్య సముచితంబు= రాచబిడ్డకు తగినది; అగు పూజావిధి= అయిన మన్నన కార్యం; ఆచరించి= చేసి; 
పురుష+ఉత్తమ!= పురుషులలో శ్రేష్టుడా!; నీవు; ఈ జన్మంబునన్‌= ఈ పుట్టుకలో; సత్‌+మునిరాజికిన్‌= ఉత్తములైన మునుల 
వరుసకు; వెజంగు= ఆశ్చర్యం కలిగించేది; అగు తపస్‌+చరణము= అయిన తపస్సును చేయటం; ఒందవనా!= పొందు 
మయ్యా! 
తాత్సర్యం: రాజకుమారుడికి తగిన మర్యాదలు చేసి 'ఉత్తమపురుషుడా! నీవు ఈ జన్మంలో ఉత్తమ మునులకు 
కూడా ఆశ్చర్యం గొలిపే తపస్సు చేయవయ్యా! 
క. గోవులకై యొండెను వి । ప్రావలికై యొండె నిర్ణరాహవకేలీ 

ప్రావీణ్యము మెటిసి విడువు | నీ వసువులు దాన నధిక నిర్మలత యగున్‌. 336 
ప్రతిపదార్థం: గోవులకున్‌+ఐ= ఆవులకొరకు; ఒండెను= కాని; విప్ర+ఆవలికిన్‌+ఐ=విద్వజ్ఞనులైన (బ్రాహ్మణులకొరకు; 
ఒండెను= కానీ; నిర్భర+ఆహవ కేలీ ప్రావీణ్యము= నిండైన యుద్దపు ఆటలో మిక్కిలి నేర్చు; మెజసి= ప్రకాశింపజేసి; నీవు; 
అసువులు= (ప్రాణాలు; విడువు= వదలుము; దానన్‌= దానిచేత; అధిక నిర్మలత= ఎక్కువ దోషంలేని స్థితి; అగున్‌= 
కలుగుతుంది. 
తాత్సర్యం: ఆవులకొరకు గానీ, విప్రులకొరకుగానీ గొప్ప యుద్దనైపుణ్యం వెలువడజేసి, నీవు ప్రాణాలు వదలుము. 
దానితో నీకు మిక్కిలి నిర్మలత్వం కలుగుతుంది. 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: గోవులు దేహపుష్టికీ, విప్రులు బుద్ధిపుష్టికీ తగిన వస్తుభావాలను (ప్రజలకు అందిస్తూ ఉంటారు. కనుక వారికొరకు 
ప్రాణత్యాగం చేయటం పవిత్రకర్తవ్యంగా ప్రాచీనులు భావించారు. పైగా విప్ర డంటే అధ్యాత్మవిద్యాసంపన్నుడు. 


వ. ఇట్లు నిష్యల్మషత్వంబు సిద్ధించిన. 337 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; నిస్‌+కల్మషత్వంబు= పాపంలేనితనం; సిద్దించినన్‌= ఏర్పడితే. 
తాత్పర్యం: ఈ విధంగా దోషంలేనితనం సిద్దిస్తే. (తరువాతి పద్యంతో అన్వయం). 
క  ధరణీసురజనన మహిమ । దొరకొను నీ 'కని విధించి దుర్జాంతరిపు 
స్పురణహరణపరిణతు న । న్నరపతి వీడ్మొల్పై మునిజనంబులు వొగడన్‌. 338 


ప్రతిపదార్థం: ధరణీసుర జనన మహిమ= బ్రాహ్మణ జన్మ అనే గొప్ప స్థితి; నీకున్‌= నీకు; దొరకొనున్‌= లభిస్తుంది; అని; 
విధించి= ఆజ్ఞాపించి; దుర్దాంతరిపు స్ఫురణ హరణ పరిణతున్‌= అణపశక్యం కాని శత్రువుల విజృంభణను పోగొట్టటంలో 
పాండిత్యంగల; ఆ+నరపతిన్‌= ఆ రాజును; మునిజనంబులు= మునులు; పొగడన్‌= కొనియాడగా; వీడ్కొల్పెన్‌= పంపించాడు. 
తాత్సర్యం: బ్రాహ్మాణజన్మ అనే మహనీయస్టితి నీకు కలుగుతుంది” అని చెప్పి అణపశక్యం కాని శత్రువులను 
రూపుమాపే ప్రజ్ఞగల ఆ రాజును మునులు కొనియాడుతూ ఉండగా పంపాడు. 


నిశేషం: దుర్దాంతరిపులు - అంతరంగశత్రువులు కామ (క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఈ శత్రువులను రూపుమాపే 


ప్రజ్ఞకలవాడే (బ్రహ్మణశబ్దం పొందుతాడని స్ఫురించే అర్థం. 
తే. అతండు నానంద సంభరితాంతరంగు. । డగుచు దండప్రణామంబు లాచరించి 
యరిగి యమ్ముని చెప్పిన యట్ల చేసి | భూమిసురజన్మలాభంబు( బొందె నధిప! 339 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! అతండును= ఆ రాజు కూడా; ఆనంద సంభరిత+అంతరంగుండు= ఆనందంతో బాగా 
నిండిన హృదయం కలవాడు; అగుచున్‌= అవుతూ; దండ ప్రణామంబులు= సాష్టాంగనమస్కారాలు; ఆచరించి= చేసి; 
అరిగి= వెళ్ళి; ఆ+ముని= ఆ మహర్షి చెప్పిన+అట్టు+అ= చెప్పినట్టే; చేసి= ఆచరించి; భూమిసుర జన్మ లాభంబున్‌= 
బ్రాహ్మణజన్మమనే ప్రయోజనాన్ని; పొందెన్‌= పొందాడు. 


తాత్పర్యం: రాజా! అతడున్నూ ఆనందంతో నిండిన అంతరంగం కలవాడై సాష్టాంగనమస్కారాలు చేసి వెళ్ళి ఆ 
ముని చెప్పినట్లే ఆచరించి, బ్రాహ్మణజన్మ పొందాడు. 


విశేషం: దండప్రణామం - దండం అంటే కర్ర. దానివలె నేలకు దేహాన్ని ఆన్చి చేసే నమస్కారం. దీనివలన 'నేను 
సర్యావయవాలతో నీకు విధేయుడనై ఉంటా” నని చెప్పినట్లవుతుంది. 


వ. ఇవ్విధంబున సద్ద్విజుందై. 340 


పతిపదారం: ఈ+విధంబునన్‌= ఈ తీరున; సత్‌+దొజాండు= ఉతమ (బబాహుణుడు; ఐ= అయి. 
(9 న్‌ స్తే త్తము (బ్రాహ్మాః 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 595 
తాత్పర్యం: ఈ విధంగా ఉత్తమబ్రాహ్మణుడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ద్విజుడంటే రెండు జన్మలు గలవాడు. మాతృగర్భం నుండి పుట్టట ఒక జన్మ. ఉపనయనాది సంస్కారాలతో రెండవ 
జన్మ, “సంస్కారా ద్దిజ ఉచ్యతే” - సంస్కారంవలన ద్విజుడు అనబడతాడు. 


క. పుణ్య స్టలముల నెల్ల న। గణ్యము లగు యూపములు ప్రకాశములుగ6 గ 

ర్మణ్యతయు వివిధ రత్న హి । రణ్యాదిక దానములును బ్రస్తుతి కెక్కన్‌. 341 
ప్రతిపదార్థం: పుణ్యస్థలములన్‌= పవిత్రమైన క్షేత్రాలలో; ఎల్లన్‌= అన్ని చోటులందు; అగణ్యములు= లెక్క పెట్ట శక్యము 
కానివి; అగు యూపములు= అయిన కట్టుకొయ్యలు (యజ్ఞపశువును కట్టివేసే స్తంభాలు); (ప్రకాశములుగన్‌= అందరకు తెలిసే 
విధంగా; కర్మణ్యతయున్‌= కర్మమందు నిష్టయు; పవి రత్న హిరణ్య+ఆది దానములు= అనేకములైన రత్నాలు, సువర్ణాలు 
మొదలైన దానములతో; (ప్రస్తుతికిన్‌= గొప్ప ప్రశంసకు; ఎక్కన్‌= ఎక్కునట్టుగా. 
తాత్సర్యం: పుణ్యక్షేత్రాలన్నింటిలో లెక్కలేనన్ని యూపస్తంభాలు, అందరకూ కనపడే విధంగా కర్మమందు నిష్టా, 
అనేక రత్నాలు, సువర్ణాలు మొదలైన దానాలతో (ప్రశంస కెక్కగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అధ్వరంబు లనేకంబు లాచరించి | యత(డు మటియును బాదరాయణుని( గాంచె 

సదయచిత్తత నప్పరాశరసుతుండు । వీడుకొలుపంగ6 జని యశోవిభవ మెసంగ. 342 
ప్రతిపదార్థం: అధ్వరంబులు= యజ్ఞాలు; అనేకంబులు= పెక్కులు; ఆచరించి= చేసి; అతండు= ఆ వ్యక్తి; మటియును= 
మరొక మారు; బాదరాయణునిన్‌= వేదవ్యాసుడిని; కాంచెన్‌= సందర్శించాడు; ఆ+పరాశరసుతుండు= పరాశరుడి కుమారుడు 
వ్యాసుడు; సదయచిత్తతన్‌= దయతో కూడిన హృదయం కలవాడితనంతో; వీడుకొలుపంగన్‌= సెల వొసంగి పంపగా; చని= 
వెళ్ళి; యశోవిభవము= కీర్తియొక్క వైభవం; ఎసంగన్‌= వృద్ది పొందగా. 
తాత్పర్యం: యజ్ఞా లెన్నో చేసి, అతడు మరొక మారు శ్రీ వేదవ్యాసులను సందర్శించాడు. ఆ మహర్షి మిక్కిలి 

By యె 

దయగల హృదయంతో పంపగా వెళ్ళి, కీర్తిధనం వృద్దిపొందగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. వ్రతశీలతం బరంగి తుదిన్‌ | శతమఖునకు నగ్గలంపు సఖుండై యమరా 

ర్లిత సంస్తుతభవ్యపద । స్థితి నవ్యయ పరమసౌఖ్య సిద్ధిం దనరెన్‌. 343 
ప్రతిపదార్థం: వ్రతశీలతన్‌= వతములయందు శీలం కల తనంతో; పరంగి= ఒప్పారి; తుదిన్‌= కడకు; శతమఖునకున్‌= 
దేవేంద్రుడికి; అగ్గలము+సఖుండు= గొప్పమిత్రుడు; ఐ= అయి; అమర+అర్భిత సంస్తుత భవ్య పద స్థితిన్‌= దేవతలచేత 
పూజింపబడి కొనియాడదగిన, శ్రేష్టమైన స్థానంలోని ఉనికిచేత; అవ్యయ పరమ సౌఖ్య సిద్దిన్‌= ఎన్నటికి తరుగువోని 
అత్యుత్తమ సుఖం కలగటంతో; తనరెన్‌= ఒప్పారాడు. 
తాత్సర్యం: [వ్రతం శీలంగా గలవాడై, చివరకు దేవేంద్రుడికి గొప్ప మిత్రం అయి, దేవతలు పూజించే కొనియాడదగిన 
శ్రేష్టమగు స్థానంలో ఉండి, తరుగువోని పరమసుఖం సిద్దించినవాడై ప్రకాశించాడు. 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: శీలం” అంటే స్వభావం. (వ్రతాలు చేయటం అతడికి స్వభావంగా అయిందని భావం. శతమఖ శబ్దం సార్థకం. 
ఈతడు పెక్కు యజ్ఞాలు చేశాడు. నూరు యజ్ఞాలు చేసినవాడు దేవేంద్రు డవుతాడు. కనుక ఇతడు అతడికి సఖుడైనాడు. 
అంతేకాదు, ఇన్ని యజ్ఞాలు చేసికూడా మంచితనంచేత దేవేంద్రుడికి అసూయాస్టానం కాలేదు. సఖు డంటే సమ ప్రాణుడు. 


వ. అని చెప్పి బీష్ముండు. 344 
ప్రతిపదార్థం: అని; చెప్పి; భీష్ముండు= భీష్ముడు. 
తాత్సర్యం: అని చెప్పి భీష్ముడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మనుజేంద్ర! కురుక్షేత్రం | బున నద్దుతఘోరసమరమున నమ్మాడ్కిం 

దనువులు దొటి(గిన నృపులకు | ననంత సుఖగతులు గల్లు టనుమానంబే? 345 
ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్ర!= రాజా!; కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రంలో; అద్భుత, ఘోర సమరమునన్‌= అద్భుతం, 
భయంకరం అయిన యుద్దంలో; ఆ+మాడ్కిన్‌= ఆ విధంగా; తనువులు= దేహాలు; తొజంగిన నృపులకున్‌= వదలిన 
రాజులకు; అనంతసుఖగతులు= అంతంలేని సుఖ స్థితులు; కల్లుట= కలగటం; అనుమానంబే?= సందేహమా? 
తాత్పర్యం: రాజా! కురుక్షేత్రంలో అద్భుతభయంకర యుద్దంలో దేహాలు వదలిన రాజులకు అనంత సుఖాలుగల 
గతులు కలగటంలో అనుమానం ఏమీ లేదు. 


వ. భవదీయబంధు లందటు నూర్చ్వలోక ప్రాప్తుల; నీ వేమియు ననుమానింపకు' మని పలికినం బాండవాగ్రజుండు 
పరమసంతోషభరితాంతఃకరణుండై సురసరిత్సూనుతో “విద్యా తపోదానంబులలో నెయ్యది విశేషం 
బెలింగింపవే!' యనుటయు నమ్మహీపతి నమ్మహామతి గౌరవంబునం గనుంగొని. 346 

ప్రతిపదార్థం: భవదీయబంధులు= నీ చుట్టాలు; అందజున్‌= అందరూ; ఊర్ష్యలోక ్రాప్తులు+అ= పై పుణ్యలోకాలను 
పొందినవారే; నీవు; ఏమియున్‌= ఏమీ; అనుమానింపకుము= సందేహించవద్దు; అని; పలికినన్‌= పలికితే; పాండవ+అ(గ్రజుండు= 
పాండుడి కొడుకులలో పెద్దవాడైన ధర్మరాజు; పరమ సంతోష భరిత+అంతఃకరణుండు+ఐ= గొప్ప సంతోషంతో నిండిన 
హృదయం కలవాడై; సురసరిత్‌+సూనుతోన్‌ దేవతలనది గంగ కొడుకు భీష్ముడితో; విద్యా తపస్‌+దానంబులలోన్‌= విద్య, 
తపస్సు, దానం - అనే వాటిలో; ఏ+అది= ఏది; విశేషంబు?= గొప్పది; ఎజింగింపవే?= దయతో చెప్పుము!; అనుటయున్‌= 
అనగా; ఆ+మహీపతిన్‌= ఆ రాజును; ఆ+మహామతి= గొప్పబుద్దిశాలి అయిన భీష్ముడు; గౌరవంబునన్‌= దొడ్డబుద్దితో; 
కనుంగొని= చూచి. 

తాత్సర్యం: నీ చుట్టాలందరూ పైనున్న ఉత్తమలోకాలను పొందినవారే. నీ వేమీ అనుమానపడకుము అని చెప్పగా 

ధర్మరాజు పరమసంతోషంతో నిండిన హృదయం కలవాడై భీష్ముడితో 'విద్య, తపస్సు, దానం అనే వాటిలో ఏది 

గొప్పది? దయ చేసి తెలుపుము అనగా ఆ రాజును ఆ బుద్ధిశాలి మన్ననతో చూచి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: గౌరవం - అంటే గురుభావం. ఇక్కడ ఆ అర్థాన్ని గ్రహింపరాదు. అడిగినది గొప్ప విషయం కనుక అడిగిన 
వాడియందు గొప్పవాడు అనే భావన కలిగిందనే అర్థం (గ్రహించాలి. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 597 


తే. 'వ్యాసమైత్రేయ పుణ్యసంవాద మనఘ! వినిన నీ ప్రశ్నమున కది విశదమైన 

యుత్తరంబగు నేకాగ్రచిత్తవృత్తి । వగుమ! నీ “వని పల్కి యిట్లనియె నధిప! 347 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; వ్యాస మైత్రేయ పుణ్యసంవాదము= వ్యాసుడు, మైత్రేయుడు అనేవారి పవిత్రమైన 
సంభాషణం; వినినన్‌= వింటే; అది; నీ (ప్రశ్ళమునకున్‌= నీ ప్రశ్నకు; విశదము= స్పష్టము; ఐన+ఉత్తరంబు= అయిన 


సమాధానం; అగున్‌= అవుతుంది; నీవు; ఏక+అ(గ్ర చిత్తవృత్తివి= చెదరని మనస్సుతీరు కలవాడవు; అగుము!= కమ్ము!; అని; 
పల్కి= పలికి; అధిప= రాజా!; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: పుణ్యాత్మా! వ్యాసమైత్రేయ సంవాదం వింటే అది నీ (ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవుతుంది. 
మనస్సును చెదరనీయకుము” అని భీష్ముడు పలికి ఇట్లా అన్నాడు జనమేజయమహారాజా! 


విశేషం: ఇక్కడ అధిప! అనే సంబోధన జనమేజయుడికి సంబంధించినది, అనఘ- ధర్మరాజుకు సంబోధన వక్తలు క్రమంగా 
వైశంపాయనుడు, భీష్ముడు. 


వ్యాసమై త్రేయ సంవాదము భీష్ము(డు ధర్మరాజునకు. జెప్పుట (సం.13-182-1(కుంభ)) 


సీ, 'వ్యాసమునీంద్రుండు వారాణసీపురి । కరిగి మున్‌ మైత్రేయు( డచట నునికి 
నాతని యున్నెడ కప్రకాశత( జన్న । నెలి(గి యమ్మహితాత్ముం దెటి(గి భక్తిం 
బూజించి యుత్కృష్టభోజనంబున. దృప్తి । సేసిన నధికవికాసరుచిర 
ముఖు(డైన యమ్మహాముని జూచి 'మోదమ । గ్గ్లలమయి మీయందు. గానంబడియెం 


తే. గారణంబేమొకో?' యని గారవమున । నాత( డడిగిన నత డధికాదరమున( 
'దపము శ్రుత మాదిగా€ గల ధర్మకోటి । లోన నెల్లను నధికంబు దాని మనియె. 348 


ప్రతిపదార్థం: వ్యాసముని+ఇంద్రుండు= వ్యాసమహర్షి వారాణసీ పురికిన్‌= కాశీపట్టణానికి; అరిగి= వెళ్ళి, మున్‌= ముందుగా; 
మై(త్రేయుండు= మై(త్రేయుడనే ముని; అచటన్‌= ఆ తావున; ఉనికిన్‌= ఉండటంవలన; ఆతని+ఉన్న+ఎడకున్‌= 
ఆతడున్నచోటునకు; అప్రకాశతన్‌= గూఢంగా; చన్నన్‌= పోగా; ఆ+మహిత+ఆత్ముండు= దొడ్డ ఆత్మశక్తిగల ఆ ముని; ఎటి( 
గి= తెలిసికొని; భక్తిన్‌= భక్తితో; ఎజంగి= దండ ప్రణామం చేసి; పూజించి= పూజ గావించి; ఉత్కృష్ట భోజనంబునన్‌= మేలైన 
ఆహారంతో; తృప్తి+చేసినన్‌= తృప్తి కలిగించగా; అధిక వికాస రుచిర ముఖు(డు= ఎక్కువగా వికసించిన అందమైన ముఖం 
కలవాడు; ఐన ఆ+మహామునిన్‌= అయిన ఆ గొప్ప మునిని; చూచి; మీయందున్‌= మీయందు; మోదము= ఆనందము; 
అగ్గలము+అయి= ఎక్కువ అయి; కానన్‌+ పడియెన్‌= కనపడుతున్నది; కారణంబు= హేతువు; ఏమి+ఒకో!= ఏదో కదా!; 
అని; గారవమునన్‌= గౌరవంతో; ఆతండు= ఆ మైత్రేయుడు; అడిగినన్‌= అడిగితే; అత(డు= ఆ వ్యాసుడు; అధిక+ఆదరమునన్‌= 
మిక్కిలి ప్రీతితో; తపము= తపస్సు; (శ్రుతము= విద్య; ఆదిగాన్‌= మొదలుగా; కల ధర్మకోటి లోనన్‌= కల ధర్మాల 
సముదాయంలో; ఎల్లను= అన్నింటియందు; దానము= త్యాగం, ఇవ్వటం అనేది; అధికంబు= గొప్పది; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వ్యాసమహర్షి కాశీనగరానికి వెళ్ళాడు. అక్కడ అంతకుముందే ఉన్న మైత్రేయమహర్షి దగ్గరకు గుట్టుగా 
వెళ్ళాడు. ఆ మహానుభావుడు గుర్తుపట్టాడు. పరమభక్తితో చాగిలపడి నమస్కరించి పూజించి, శ్రేష్టమైన భోజనం 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెట్టి, తృప్తిపరచాడు. దానితో వ్యాసుడి ముఖం ఎంతో విప్పారి ఆనందంతో సుందరమయింది. అది చూచి 
మైత్రేయుడు మీయందు ఆనందం అత్యధికంగా కానవస్తున్నది. కారణం ఏమిటో?” అని మర్యాద ఉట్టిపడుతూ 
ఉండగా అడిగాడు. అప్పుడు వ్యాసుడు మరింత ఆదరంతో 'తపస్సు విద్య మొదలైన ధర్మాలన్నింటిలో దానం 
గొప్పది” అన్నాడు. 

విశేషం: అ(ప్రకాశతన్‌ - తానెవరో తెలియనీయకుండా వ్యాసుడు వెళ్తాడు. మహానుభావులను ఎట్టాగైనా మన్నిస్తారు. సాధారణ 
వ్యక్తిగా వెళ్ళినప్పుడు చేసే మర్యాద తీరునుబట్టి మనిషి హృదయౌన్నత్యం తెలుస్తుంది. 


వ. అని మటియును. 349 
తాత్సర్యం: అని ఇంకా ఇట్టా అన్నాడు. 


క, 'దానార్లనస్తువులలో | మానిత మన్నంబ యన్నమయము లసువులున్‌ 
లౌ par.) 
మేను దదీయబలంబును । గాన బుధులు దాని దద్ద గైకొండ్రు మదిన్‌. 350 


ప్రతిపదార్థం: దాన+అర్హవస్తువులలోన్‌= దానానికి తగిన పదార్థాలలో; అన్నంబు+అ= అన్నమే; మానితము= ఎక్కువ 
మన్నింపబడినది (గొప్పది); అసువులున్‌= (ప్రాణాలు; మేనున్‌= దేహమూ; తదీయబలంబును= ఆ దేహానికి చెందిన శక్తీ 
అన్నమయములు= అన్నం యొక్క స్వరూపాలే; కానన్‌= కనుక; బుధులు= వివేకంగలవారు; దానిన్‌= ఆ అన్నాన్ని; మదిన్‌= 
హృదయంలో; తద్దన్‌= ఎక్కువగా (గొప్పది అనే భావంతో); కైకొం(డ్రు= గ్రహిస్తారు. 


తాత్సర్యం: 'దానం ఇవ్వదగిన వస్తువులలో అన్నమే గొప్పది. ప్రాణాలూ, దేహమూ, దాని బలమూ అన్నం 
స్వరూపాలే. కనుక పండితులు దానిని మనస్సులో గొప్పదిగా భావిస్తారు. 
విశేషం: “అన్నమయం హి సౌమ్య మనః” - సౌమ్యుడా 'మనస్సు అన్నమయం కదా! అని ఉపనిషద్వాక్యం. అన్నం రక్తం, 


మాంసం మొదలైన ధాతువులుగా మారు ప్రక్రియను ఆధునికవిజ్ఞానశాస్త్రంతోపాటు ప్రాచీన బుషులు కూడా సందర్శిం 
చారనటానికి ఈ పద్యం నిదర్శనం. 


క తప ముల్లము కల్మషముల । నపగతములఈ. జేయు విద్య కాస్పదమగు నా 

తపసి మహితదానంబున | నుపచితమగు విద్య దపము నుత్మర్షించున్‌. 351 
ప్రతిపదార్థం: తపము= తపస్సు; ఉల్లము కల్మషములన్‌= మనస్సులోని మాలిన్యాలను; అపగతములన్‌= తొలగిపోయే 
వాటినిగా; చేయున్‌= చేస్తుంది; విద్యకున్‌= మోక్షసంబంధమైన జ్ఞానానికి; ఆస్పదము= తావు; అగున్‌= అవుతుంది; ఆ తపసి 
మహితదానంబునన్‌= ఆ తాపసుడు చేసిన గొప్ప దానంవలన; విద్య; ఉపచితము= చక్కగా పెంపొందినది; అగున్‌= 
అవుతుంది; తపమున్‌= తపస్సును; ఉత్కర్షించున్‌= గొప్పదానినిగా చేస్తుంది. 
తాత్సర్యం: తపస్సు మనస్సులోని మాలిన్యాల నన్నింటిని తొలగించి వేస్తుంది. విద్యకు అవకాశం కల్పిస్తుంది. ఆ 
తపసి చేసిన గొప్ప దానంవలన విద్య పెంపొందుతుంది. ఆ విద్య తపస్సును వృద్ధిచేస్తుంది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 599 


విశేషం: తపస్సు అంటే కఠోరములైన నియమాలచేత శరీరాన్ని శుష్కింపజేయటం. దీనివలన మనస్సు వికారాలు నశిస్తాయి. 
“సరసాహారము రాగహేతువు” అని కదా కవివాక్కు. కనుక ఆహార నియమంవలన మనస్సు అదుపులోనికి వస్తుంది. దుష్ట 
భావాలు జారిపోతాయి. విద్య అంటే అధ్యాత్మవిద్యయే. మాలిన్యాలు జారిపోయిన మనస్సులోనే అధ్యాత్మవిద్య నిలుస్తుంది. 
దానం అంటే వస్తుత్యాగం. అది మమకారదోషాన్ని తొలగించి వేస్తుంది. మమకారం బంధానికి కారణం. కనుక తపస్సు చేసి 
హృదయంలో విద్యను పదిలపరచుకొన్నవాడు దానం చేస్తే అది 'మహితం” - గొప్పది అవుతుంది. దానివలన విద్య మరింత 
పెరుగుతుంది. అది లోక లోకేశ్వరతత్యాలను చక్కగా నిరూపిస్తూ మరల తపస్సును చక్కగా పోషిస్తుంది. ఇట్లా ఇది ఒక 
మహనీయచ(క్రం. 


క. కాన తపంబును విద్యయు । దానోదాత్త్య ప్రవర్ణితంబులు విద్యా 

నూనత్వం బచ్యుతు గను । దానికి దీపంబు సద్ద్వతప్రవణులకున్‌. 352 
ప్రతిపదార్థం: కాన= కాబట్టి; తపంబును= తపస్సును; విద్యయున్‌= అధ్యాత్మ జ్ఞానమూ; దాన+జొదాత్త్య (ప్రవర్ణితంబులు= 
దానపు గొప్పతనంచేత 'పెంపొందింపబడినవి; సద్రతప్రవణులకున్‌= మంచి వ్రతాలయందు నిష్ట కలవారికి; విద్యా+అనూనత్వంబు= 
విద్యయొక్క తక్కువకానితనం; అచ్యుతున్‌= పరమాత్మను; కనుదానికిన్‌= చూచేదానికి; దీపంబు= చక్కని జ్యోతి. 


తాత్సర్యం: కనుక తపస్ఫూ, విద్యా దానం మహిమచేత పెంపొందుతాయి. విద్యలో లోపం లేకపోవటం చక్కని 
(వ్రతనిష్థకలవారికి పరమాత్మను చూపించే దీపం అవుతుంది. 


ఉ. కావున నన్మదానమున( గా కెటలుండు మహాప్రమోద? మ 

త్యావిలచిత్తు. డైనను మహత్తరదానమునన్‌ విశుద్ద స 

ద్ధావత నొందు నిక్క మని పల్కె నరేంద్ర! తపంబు విద్యయున్‌ 

దైవత పూజనీయములు దానము వానికి. బోషకంబగున్‌.” 353 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; అన్నదానమునన్‌= అన్నదాన విషయంలో; మహాప్రమోదము= పరమానందం; కాక= 
కలుగకుండా; ఎటులు= ఏ విధంగా; ఉండున్‌?= ఉంటుంది?; అతి+ఆవిల చిత్తుండు= మిక్కిలి మలినమైన చిత్తం కలవాడు; 
ఐనను= అయినా; మహత్తర దానమునన్‌= మిక్కిలి గొప్పదైన (అన్న) దానంచేత; విశుద్ధ సత్‌+భావతన్‌= నిర్మలమైన 
మంచిభావం కల తనాన్ని; ఒందున్‌= పొందుతాడు; నిక్కము=సత్యము; అని; నరేంద్ర!= రాజా! పల్కెన్‌= (వ్యాసుడు) 
పలికాడు; తపంబున్‌= తపస్సు; విద్యయున్‌= విద్య; దైవత పూజనీయములు= దేవతలకు(కూడా) పూబింపదగినవి; దానము= 
దానం; వానికిన్‌= ఆ రెండింటికీ; పోషకంబు= పుష్టి కలిగించేది; అగున్‌= అవుతుంది. 
తాత్పర్యం: కాబట్టి అన్నదానంచేత పరమానందం తప్పక కలుగుతుంది. పరమదుష్టభావాలు కలవాడైనా గొప్పదైన 
ఈ దానంచేత నిర్మలమూ, మంచిదీ అయిన భావం కలవాడవుతాడు. ఇది సత్యం” అని వ్యాసుడు చెప్పాడు. రాజా! 
తపస్సు, విద్య దేవతలు కూడా మన్నించే విషయాలు. దానం వాటిని చక్కగా పెంచుతుంది. 
విశేషం: వేదం “తస్మా దన్నం దదన్సృర్వాణ్యేతాని దదాతి” అంటున్నది. అన్నదానం చేస్తే అన్ని దానాలూ చేసినట్టే, 


క. అని శాంతనవుండు సెప్పిన । విని కౌంతేయాగ్రజుండు 'విమలమతీ! యం 
గనల సమాచారంబులు । వినంగ నే వలతు. జెప్పవే తెలియంగన్‌?' 354 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; శాంతనవుండు= శంతనుడి కుమారుడు భీష్ముడు; చెప్పినన్‌= చెప్పగా; కౌంతేయ+అ(గ్రజుండు= 
కుంతికొడుకులలో పెద్దవాడు యుధిష్టిరుడు; విని= ఆలకించి; విమలమతీ!= స్వచ్చమైన బుద్ధిగల ఓ తాతా! అంగనల 
సమాచారంబులు= (స్ర్తీలకు సంబంధించిన చక్కని ఆచారాలు; నేన్‌= నేను; వినంగన్‌= వినటానికి; వలతున్‌= ఇష్టపడుతున్నాను; 
తెలియంగన్‌= తెలిసే తీరున; చెప్పవే!= చెప్పుమా! 

తాత్పర్యం: ఇట్లా భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు 'విమలమతీ! (స్త్రీల సమాచారాలు వినగోరుతున్నాను. చక్కగా 
తెలిసే విధంగా నాకు చెప్పుమా! (అన్నాడు) 


వ. అనిన నతండు కైకేయీ శాండిలీ సంవాదంబున నిది దెల్లంబగు€ జెప్పెద విను’ మని యిట్లనియె. ౩55 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అతండు= ఆ భీష్ముడు; కైకేయీ శాండిలీ సంవాదంబునన్‌= కైకేయి, శాండిలి అనే వారి 
సంభాషణలో; ఇది= నీ వడిగిన విషయం; తెల్లంబు= చక్కగా తెలిపేది; అగున్‌= అవుతుంది; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము; 
అని; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: అంటే భీష్ముడు కైకేయీ శాండిలీ సంవాదంలో నీ వడిగిన విషయం స్పష్టమవుతున్నది. చెప్పుతాను 
వినుము అని ఇట్లా చెప్పాడు. 


తే. సుమన యనియెడు కైకేయి యమరపురము । నందు శాండిలి( గని “భవ్యమైన దివ్య 

పదవి యే వర్తనమున( జొప్పడియె నీకు? । నతివ! చెప్పము నా కని యడిగె నధిప! 356 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; సుమన; అనియెడు కైకేయి= అనే పేరుగల కేకయ రాజపుత్రి; అమరపురమునందున్‌= 
దేవతల పట్టణం అయిన అమరావతిలో; శాండిలిన్‌= శాండిలి అనే ఇంతిని; కని= చూచి; అతివ!= కాంతా!; భవ్యము= 


మిక్కిలి గొప్పది ఐన దివ్యపదవి= అయిన దేవలోకపు స్థానం; నీకున్‌= నీకు; ఏ వర్తనమునన్‌= ఎట్టి నడవడివలన; 
చొప్పడియెన్‌?= కలిగింది?; నాకున్‌= నాకు; చెప్పుము= తెలుపుము; అని; అడిగెన్‌= అడిగింది. 


తాత్సర్యం: కేకయరాజపుత్రి సుమన అమరావతిలో శాండిలిని చూచి “కాంతా! ఇంత శ్రేష్టమైన దేవలోక నివాసం 
నీకు ఏ నడవడితో కలిగిందో నాకు చెప్పుము' అని అడిగింది. 


వ. అని యడిగిన యాయమ కయ్యంగన యిట్లనియె. 357 


ప్రతిపదార్థం: అని; అడిగిన+ఆ+అమకున్‌= అడిగిన ఆ ఇంతికి; ఆ+అంగన= ఆ (స్తీ - శాండిలి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= చెప్పింది. 
తాత్సర్యం: అని అడిగిన సుమనకు శాండిలి ఇట్లా చెప్పింది. 

లా 


సీ, “మామకు నత్తకు మార్చల్క, దేవ పి | త్రతిథిపూజనములయందు సొలయ, 
నిలువడి( దలవాకి లెప్పుడు నెటు(గక । పెలుచ నవ్వక శుద్ధి వెలయ విప్ర 
భిక్ష యోపెక కల్లి పెట్టుచు వర్తింతు | వలయు కార్యములకు వెలది! మగుడ( 
బతివచ్చునప్పుడు భక్తియు వేడ్మయు( । బొదల నాసనపాద్యములను సుముఖ 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 601 


ఆ. భావమునను సేవ వాటింతు, బిడ్డల । శిక్ష వదలం దిట్టం జెట్టం గనియు, 
నాకు వేటి ప్రియ మనంగ లేదు; పతిమెచ్చు । వంటకములు చవిగ వండి యిడుదు. 358 


ప్రతిపదార్థం: మామకున్‌= భర్తతండ్రికి; అత్తకున్‌= మగని తల్లికి; మారు+పల్కన్‌= ఎదురుమాట చెప్పను; దేవ పితృ+అతిథి 
పూజనములయందున్‌= దేవతల, పితృదేవతల, అతిథుల పూజలలో; సొలయన్‌= విముఖురాలను కాను; ఇలువడిన్‌= 
మంచినడతతో; తలవాకిలి= వీథివాకిలి; ఎప్పుడున్‌= ఎప్పుడూ; ఎణు(గక= తెలియక; పెలుచన్‌= పెద్దగా; నవ్వక; శుద్ది= 
పరిశుద్దత; వెలయన్‌= చక్కగా కలుగగా; విప్రభిక్ష= మంచి విద్య కలవారికి భిక్షను; ఓపిక= సహనం; కలిగి; పెట్టుచున్‌= 
పెట్టుతూ; వెలంది!= ఓ ఇంతీ!; వలయు కార్యములకున్‌= చేయవలసిన పనులకు; మగుడన్‌= తిరిగి; వర్తింతున్‌= నడచుకొంటాను; 
పతి= మగడు; వచ్చు+ అప్పుడు= ఇంటికి వచ్చే సమయంలో; భక్తియున్‌= నిండైన గౌరవమూ; వేడ్కయున్‌= ఉత్సాహభావం; 
పొదలన్‌= కలుగగా; ఆసన పాద్యములను= ఆసనమును, కాళ్ళు కడుగుకొనటానికి నీటిని; సుముఖ భావమునను= 
అనుకూలభావంతో; సేవ= పరిచర్య; పాటింతున్‌= కూర్చుతాను; బిడ్డలశిక్షన్‌= బిడ్డలను తీర్చిదిద్దటాన్ని; వదలన్‌= విడువను; 
చెట్టన్‌= చెడును; కనియున్‌= చూచి; కూడా; తిట్టన్‌= నిందించను; నాకున్‌= నాకు; వేణు+అ= మరొకటి అయిన; ప్రియము= 
ఇష్టము; అనంగన్‌= అనటానికి; లేదు; పతి మెచ్చు వంటకములు= భర్త మెచ్చే పాకాలు; చవిగన్‌= రుచిగా; వండి; ఇడుదున్‌= 
పట్టుతాను. 


తాత్సర్యం: అత్తమామలకు ఎదురు చెప్పను. దేవపూజలు, (శ్రాద్దములు, అతిథి సపర్యలు అనే పనులలో ఎడమొగం 
పెట్టను. మంచి నడవడికతో ఉంటాను. వీథివాకిలి తెలియకుండా ఉంటాను. పకపకా నవ్వను. పరిశుద్ద బుద్దితో 
విద్యగలవారికి భిక్షపెట్టుతూ తక్కిన పనులు చూచుకొంటాను. భర్త ఇంటికి వచ్చినప్పుడు పీట వెయ్యటం, కాళ్ళకు 
నీళ్ళు ఇవ్వటం - మొదలైన పనులు నేనే అనుకూలభావంతో చేస్తాను. బిడ్డలను తీర్చిదిద్దటం అనే పనిని వదలను. 
ఎక్కడైనా చెడ్డతనం కనిపించినా తిట్టను. నాకు ప్రియమైన దంటూ వేరే ఏమీ లేదు. భర్త ఇష్టపడే వంటలు చేసి 
పెట్టుతూ ఉంటాను. 


విశేషం: 'తలవాకిలి ఎటుగను” అంటే 'వికారభావంతో వీథిజనాలను చూడను” అని భావం. పగలబడి నవ్వటం కొన్ని 
సందర్భాలలో అవతలి వారికి ఉద్వేగం పుట్టించవచ్చు. శుద్ది వెలయన్‌ - ఇక్కడ శుద్ది బాహ్యాభ్యంతరాలకు సంబంధించినది. 
స్నానాదులవలన బాహ్యశుద్దీ, కోపతాపాలు లేనితనంతో ఆంతరశుద్దీ ఏర్పడుతాయి. 'సుముఖభావం' - భార్యాభర్తల అనురాగం 
త్రికరణశుద్దితో కూడినది కావాలి - అని సూచన. చెట్టం గనియు దిట్టన్‌ - ఇది హృదయపు సమస్థితిని, సృష్టిలోని తీరు 
తెన్నులను నిర్వికారంగా చూడగల హృదయాౌన్నత్యాన్నీ సూచిస్తుంది. భారతీయదాంపత్యం మహిమను ఈ పద్యం తెలుపుతుంది. 
ఇందులోని పవిత్రప్రవర్తన పురుషుడికి కూడా అన్వయించుకొనాలి. 


చ. వరు డొక వెంట నెన్న(డు ప్రవాసగతుం డగు నాంటం గోలె న 
ప్పురుషు(డు వచ్చునంతకును బూవులు పూతలు మేలిచీర లా 
భరణము లెక్కుడుం జవులపాకవిశేషము లాదరింప నె 
ప్పరుసున( గొల్లు గూడురువ బంధులకున్‌ దగ నెమ్మి సల్పుదున్‌. 359 


ప్రతిపదార్థం: వరుండు= మగడు; ఒక వెంటన్‌= ఒక పనిమీద; ఎన్నండు= ఏనాడు; ప్రవాసగతుండు= పరదేశం పోయినవాడు; 
అగున్‌= అవుతాడో; నా(టన్‌+కోలెన్‌= ఆ దినం మొదలుకొని; ఆ+పురుషుండు= ఆ మగవాడు (భర్త); వచ్చు+అంతకును= 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


వచ్చేవరకు; పూవులు= పూలు; పూంతలు= సుగంధ (ద్రవ్యాల పూతలు; మేలిచీరలు= మేలైన వస్త్రాలు; ఆభరణములు= 
నగలు; ఎక్కుడున్‌= ఎక్కువ అయిన; చవుల పాక విశేషములు= రుచిగల వంటలు; ఆదరింపన్‌= ఇష్టపడను; ఏ+పరుసునన్‌= 
ఏ విధంగాను; కొల్బున్‌= ధాన్యాన్ని; కూడు= అన్నాన్ని; ఉరువన్‌= పారవేయను (వ్యర్థంచేయను); బంధువులకున్‌= చుట్టాలకు; 
తగన్‌= తగు విధంగా; నెమ్మి= (ప్రీతిని; సల్పుదున్‌= చేస్తాను. 


తాత్పర్యం: భర్త ఏ పనిమీదనైన పొరుగూళ్ళకు పోతే, ఆనాటినుండి తిరిగి వచ్చేవరకు పూవులు, మైపూతలు, మంచి 
చీరలు, నగలు, రుచి పాకాల భోజనపదార్జాలు ఆదరింపను. ఏ విధంగానూ ధాన్యపు గింజలను, అన్నాన్నీ వ్యర్థపరచను. 
బంధువులకు తగు విధంగా (పీతి కలిగిస్తాను. 


విశేషం: కామభావాన్ని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం ఇందులో (ప్రస్తావనకు వచ్చింది. 'తగన్‌ నెమ్మిసల్పుదున్‌ - అనే 
చోట 'తగన్‌ అనే పదం చాలా జాగ్రత్తగా చూడదగినది. ధర్మేతరమైన (ప్రీతి బంధువులు కోరితే - అనే శంకను ఈ మాట 


పరిహరిస్తుంది. 
క. గోవులు మొదలగు తిర్య । గ్లీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృహ 

శ్రీ వర్తనంబునకు( బతి | భావము సంకటపడంగ( బలుక నొకటియున్‌. 360 
ప్రతిపదార్థం: గోవులు= ఆవులు; మొదలు+అగు తిర్యక్‌+జీవుల సుఖ వృత్తులు= మొదలైన పశువులు, పక్షులు అనే 
ప్రాణుల సుఖమైన (బ్రదుకులను; అరసి= చక్కగా తెలిసికొని; చెల్లింతున్‌= నడిపిస్తాను; గృహశ్రీ వర్తనంబునకున్‌= ఇంటి 


సంపద సాగుదలకు; పతి భావము= భర్త మనస్సు; సంకట పడంగన్‌= చికాకుపడే విధంగా; ఒకటియున్‌= ఒక్కమాట కూడా; 
పలుకన్‌= మాటాడను. 


తాత్పర్యం: ఆవులు మొదలైన ప్రాణుల సుఖజీవనాన్ని పరీక్షించి సాగిస్తాను. ఇంటి సంపద సాగుబడి విషయంలో 
భర్త హృదయం కలతపడే విధంగా ఒక్కమాట కూడా పలుకను. 


విశేషం: “గృహిణీ గృహముచ్యతే' - “ఇల్లాలే ఇల్లు' అని దాని భావం. దాని కనుగుణంగా ఈ పద్యం బాధ్యతను 
స్మరింపజేస్తుంది. 
తే. అగ్ని యోపి రక్షింతు రహస్యమైన । దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చియున్న 

యపుడు వాచవు లెల్లను నవులం బెట్టి । దాని కెయ్యవి పథ్యముల్‌ వాని గొందు'. 361 
ప్రతిపదార్థం: అగ్ని= అగ్నిహోత్రాన్ని; ఓపి= సహనం దాల్చి; రక్షింతున్‌= కాపాడుతాను; రహస్యము= ఇతరులకు తెలియరానిది; 
ఐనదానిన్‌= అయిన దానిని; వెలిపుచ్చన్‌= బయటపెట్టను; గర్భంబు= కడుపు; తాల్చి ఉన్న+అపుడు= ధరించి ఉన్న 
సమయంలో; వాచవులు= నోటి రుచులు; ఎల్లను= అన్నింటినీ; అవులన్‌= అవతల (దూరంగా); పెట్టి= ఉంచి, దానికిన్‌= 


గర్భానికి (కడుపులో ఉన్న బిడ్డకు); ఏ+అవి= ఏయే పదార్థాలు; పథ్యముల్‌= హితం కలిగించేవో; వానిన్‌= వాటిని; కొందున్‌= 
తీసికొంటాను. 


తాత్సర్యం: భర్త నిత్యాగ్నిహోత్రి కనుక ఆ అగ్నిని ఓపికతో కాపాడుతూ ఉంటాను. రహస్యాన్ని బయటపెట్టను. 
కడుపుతో ఉన్నపుడు నోటి రుచుల నన్నింటినీ దూరంగా ఉంచి, బిడ్డ కేవి మేలు చేస్తాయో వాటినే భుజిస్తాను. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 603 


క. అని చెప్పి యట్టి చందం । బున నడచిన సతికి లోకములు రెండును సౌ 

ఖ్యనిరూఢి యొసంగు; బొగ డొం । దు నరుంధతి వోలె నవ్వధూటి నరేంద్రా! 362 
ప్రతిపదార్థం: అని; చెప్పి= బోధించి; నర+ఇంద్రా!= రాజా!) అట్టి చందంబునన్‌= ఆ తీరున; నడచిన సతికిన్‌= (ప్రవర్తించిన 
పతివ్రతకు; లోకములు= లోకాలు; రెండును= రెండుకూడా; సౌఖ్యనిరూఢి= సుఖపు గట్టి స్థితిని; ఒసంగున్‌= ఇస్తాయి; 
ఆ+వధూటి= అట్టి స్త్రీ అరుంధతి పోలెన్‌= వసిష్టుడి ధర్మపత్ని అరుంధతివలె; పొగడు= (ప్రశంస; ఒందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: అని చెప్పింది. రాజా! ఆ విధంగా ప్రవర్తించిన ఉత్తమవనిత ఇహపరలోకాలలో రెండింటిలో శాశ్వత 
సుఖం పొందుతుంది. ఆ ఇల్లాలు అరుంధతివలె ప్రశంస కెక్కుతుంది. 
విశేషం: ఇక్కడ సుమన వాక్యం పూర్తిచేయటం కనపడుటలేదు. కనుక “అని చెప్పె నట్టి” అనే పాఠం గ్రహించటం మేలు. 
తరువాతి దంతా అప్పుడు భీష్ముడి వాక్యం అవుతుంది. 
క. “నృప! యీ యాఖ్యానము ప । ర్వపు దినమున భక్తి. జదువువారలు విను పు 

ణ్య పురుషులును నాయుశ్చీ । లపరిమితము లొంది యమరు లగుదురు పిదపన్‌ 
ప్రతిపదార్థం: నృప= రాజా!; ఈ+ఆఖ్యానము= ఈ కథ; పర్వము+దినమునన్‌= పండుగనాడు; భక్తిన్‌= భక్తితో; చదువు 
వారలు= చదివేవారు; విను= ఆలకించు; పుణ్య పురుషులును= పుణ్యంగల మనుష్యులు (అవుతారు); ఆయుస్‌+శ్రీలు= 
ఆయువు, సంపద; అపరిమితములు= మేర లేనంతటివి; ఒంది= పొంది; పిదపన్‌= మరణం తరువాత;అమరులు= దేవతలు; 
అగుదురు= అవుతారు. 
తాత్పర్యం: “రాజా! ఈ కథను పర్వపురోజులలో భక్తితో చదివేవారు పుణ్యపురుషులౌతారు. మేరలేని ఆయువును 
సంపదను పొందుతారు. కడకు దేవత లవుతారు.” 


వ. అనిన విని ధర్మనందనుండు 'సర్వశాస్త్రసారంబై శ్రేష్టంబగు ననుష్టేయం బెయ్యది? పితామహా! 
యనుగ్రహింపు'మని యభ్యర్థించిన నాపగేయుండు కృపావిధేయుండై 'నారదపుండరీక సంవాదం 
బాకర్ణింపుము దాన నీయడిగిన యర్థంబు తెలియును దీర్ధపరుండును జపతత్పరుండును బుండరీకాబి 
ధానుండును నైన మహాద్విజుం డొక్కయెడ నారదమహామునిం గని భక్తింబ్రణతుండై యిత్తెబింగునన యడుగ 
నతం డతని కిట్లనియె. 364 


ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని; ధర్మనందనుండు= ధర్మపు(త్రుడు; సర్వశాస్త్ర సారంబు+ఐ= అన్ని శాస్త్రాల సారమై; 
శ్రేష్టంబు+అగు= మిక్కిలి గొప్పదైన; అనుష్టయంబు= చేయవలసిన కార్యం; ఏ+అది?= ఏది?; పితామహా= తాతా!; 
అనుగ్రహింపుము= ప్రసాదించుము; అని; అభ్యర్థించినన్‌= వినయంతో కోరగా; ఆపగేయుండు= నదికొడుకు భీష్ముడు; కృపా 
విధేయుండు+ఐ= దయకు లోబడినవాడై; నారద పుండరీక సంవాదము= నారదుడు, పుండరీకుడు అనేవారి సంభాషణ; 
ఆకర్షింపుము= వినుము; దానన్‌= దానియందు; దానిచేత; నీ+అడిగిన అర్థంబు= నీవు అడిగిన విషయం; తెలియును= 
తెలుస్తుంది; తీర్రపరుండును= పుణ్యస్థలాలయందు పరమాదరం కలవాడు; జపతత్సరుండును= జపంమీద మిక్కిలి (శ్రద్దకలవాడూ; 
పుండరీక+అభిధానుండును= పుండరీకుడు అనే పేరుగలవాడు; ఐన మహాద్విజుండు= అయిన గొప్ప (బ్రాహ్మణుడు; ఒక్క+ఎడన్‌= 
ఒకచోట; నారద మహామునిన్‌= నారద మహర్షిని; కని= చూచి; భక్తిన్‌= భక్తితో; ప్రణతుండు+ఐ= చాగి మొక్కినవాడై; 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


-ఈ+తెజంగునన్‌+అ= నీవు అడిగిన ఈ తీరుననే; అడుగన్‌= అడిగితే; అతండు= ఆ నారదుడు; అతనికిన్‌= ఆ 
పుండరీకుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: అన్నమాట విని ధర్మరాజు 'అన్ని శాస్త్రాల సారము, మిక్కిలి గొప్పదీ అయిన ఆచరణ ఏమిటి? తాతా! 
దయచేసి చెప్పుము." అని కోరాడు. భీష్ముడు మిక్కిలి దయకు లోబడినవాడై 'నారదపుండరీక సంవాదం వినుము. 
దానివలన నీవడిగిన విషయం తెల్లమవుతుంది. తీర్జాలు సేవించటం, జపంచేసికొనటం శీలంగాగల పుండరీకుడనే 
మహర్షి ఒక చోట నారదుడిని చూచి భక్తితో (మొక్కి నీ వడిగినట్లే అడిగాడు. అపుడు నారదు డిట్లా చెప్పాడు. 


విశేషం: మీద మీద ప్రశ్శలడుగుతున్నా భీష్ముడు సంతోషంతో ఓపికతో సమాధానాలు చెపుతూనే ఉన్నాడు. విసుగు 
చెందటంలేదు. అదే అతడి “కృపావిధేయత” 


నారదపుండరీక సంవాదం బను పరమేతిహాస ప్రకారము (సం.13-186-1 (కుంభ)) 


రూ 


“పరమేష్టి చెప్పిన పరమధర్మం బల్ప । ఫణితి మహార్థంబు భవ్యమతికి 
శ్రోతవ్యమును బరిజ్ఞాతవ్యమును దాని । విను ప్రకృతికి. బర మనంగ బడిన 
యిరువ దేనగుతత్వ మరయంగ జీవాత్ము.। డాతండ సర్వభూతాత్మకుండు 
నరు(డన వెలుంగు నప్పురుషుని వలనన । కలిగి నారములన వెలసినట్టి 


తే. యన్యతత్త్వంబు లతనికి నయన మగుట । నతండు నారాయణుం డన నతిశయిల్లు 
విశ్వమును దనయంద యావిర్ణవింప । విలయ మొంద నద్దేవుండు విభుతం బొల్లు. 365 


ప్రతిపదార్థం: పరమేష్టి= (బ్రహ్మ; అల్పఫణితిన్‌= సులభమైన తీరున; చెప్పిన పరమధర్మంబు= చెప్పిన మిక్కిలి (శ్రేష్టమైన 
ధర్మం; మహత్‌+అర్థంబు= గొప్ప అర్థం కలది; భవ్యమతికిన్‌= ఉత్తమ బుద్దికలవాడికి; (శ్రోతవ్యమును= వినదగినది; 
పరిజ్ఞాతవ్యమును= నిండుగా తెలియదగినది; దానిన్‌= దానిని; విను(ము)= ఆలకించుము; (ప్రకృతికిన్‌= (ప్రకృతి అనే 
తత్వానికి; పరము= తరువాతిది; అనంగన్‌+పడిన= అనబడిన; ఇరువది+ఏను+అగుతత్యము= ఇరవై అయిదవ తత్త్వం; 
అరయంగన్‌= పరిశీలించగా; జీవ+ ఆత్ముండు= బీవుడనే ఆత్మ; ఆతండు+అ= అతడే, సర్వభూత+ఆత్మకుండు= అన్ని 
భూతాల స్వరూపం అయినవాడు; నరుండు= మానవుడు; అనన్‌= అనే పేరుతో; వెలుంగన్‌= (ప్రకాశిస్తాడు; ఆ+పురుషుని 
వలనన్‌+అ= అట్టి నరుడనే పురుషుడివలననే; కలిగి= ఏర్పడి; నారములు= నరసంబంధమైనవి అనే అర్ధంతో “నారములు” 
అనన్‌= అనగా; వెలసిన+అట్టి అన్యతత్త్యంబులు= రూపు గొన్నట్టి ఇతర తత్తాలు; అతనికిన్‌= ఆ పురుషుడికి; అయనము= 
స్థానము; అగుటన్‌= కావటంవలన; అతండు= ఆ పురుషుడు; నారాయణుండు= నారాయణుడు; అనన్‌= అనగా; అతిశయిల్లున్‌= 
ఒప్పుతాడు; ఆ+దేవుండు= ఆ దేవుడు; విశ్వమును= ఈ సమస్తమైన ప్రపంచాల సముదాయాన్ని; తనయందున్‌+అ= తన 
యందే; ఆవిర్భ వింపన్‌= పుట్టగా; విలయము= కలిసిపోవటం; ఒందన్‌= పొందగా; విభుతన్‌= విభుడు అనే భావంతో; పొల్చున్‌= 


విరాబిల్లుతాడు. 

తాత్సర్యం: (బ్రహ్మ సులభమైనతీరులో గొప్ప అర్థంతో చెప్పిన పరమధర్మం ఒకటి ఉన్నది. అది పుణ్యబుద్ది 
కలవాడు వినదగినది. పరిపూర్ణంగా తెలియదగినది. దానిని వినుము. ప్రకృతి అనే ఇరవైనాలుగవ తత్త్యం ఒకటి 
ఉన్నది. దానికి తరువాతి తత్త్వం జీవాత్మ, అతడు సర్వభూతాల స్వరూపం అయినవాడు. “నరుడు” అతడి 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 605 


వ్యవహారనామం. అతడివలన ఏర్పడిన తక్కిన తత్తాలన్నీ నారములు. అతడు నారములు స్థానంగా గలవాడు. 
కనుక, నారాయణుడు (నార+అయన). ఆ ప్రభువు విశ్వమంతటినీ పుట్టిస్తూ మరల తనలో లీనం చేస్తూ 'విభుడు' 
అవుతున్నాడు. 


విశేషం: పూర్వం యోగసాంఖ్యాల సందర్భంగల హరసనత్కుమార సంవాదంలో ఇరవై అయిదు తత్త్వాలు ప్రస్తావనకు 
వచ్చాయి. పంచభూతాలు మొదలుకొని ప్రకృతివరకు ఉండే ఇరవై నాలుగు తత్తాలు ఇరవై అయిదవది అయిన 'నరి 
(జీవాత్మ) తత్త్వం వలన ఏర్పడటంవలన నారములు. జీవాత్మ వీటికి (అయనం) స్థానమైనవాడు కనుక నారాయణుడు. సృష్టి 
ఏర్పడటమూ, లీనమైపోవటమూ అతడియందే జరుగుతాయి. దృష్టాంతంగా నీటిని (గ్రహించవచ్చును ఉన్నదంతా జలము 
కాగా సుడి, బుడగ, తరంగం మొదలైన పేర్లు నీటిలోని స్థితిభేదాలను బట్టి ఏర్పడుతున్నాయి. కాని నీటినుండి బుడగను, 
సుడినీ, తరంగాన్నీ వేరుచేయలేం. ఎందుకంటే అది నీరే తప్ప మరొకటి కాదు కనుక. ఈ పద్యంలోని ఈ రహస్యాన్ని ఈ 
దృష్టాంతం ద్వారా చక్కగా పట్టుకొనవచ్చును. 
ఈ జీవాత్మ స్వరూపాన్ని వ్యష్టిగా, సమష్టిగా దర్శించాలి. ఒక్కొక్క వ్యక్తిలో చూస్తే వ్యష్టి దర్శనం. విశ్వమంతా 

ఒక్కటిగా భావించి చూస్తే సమష్టి దర్శనం. 
క. పరమ బ్రహ్మం బనంగా€ । బరతత్త్వం బన6గ6 బరమపద మనంగా నీ 

శ్వరు6 డన విష్ణు. డన జగ । ద్ధరితత నారాయణుండు దా వెలు(గొందున్‌. 366 
ప్రతిపదార్థం: నారాయణుండు= ఆ నారాయణుడు; పరమ (బ్రహ్మంబు= అంతకంటె మరొక దశలేని (బ్రహ్మము; 
అనన్‌+కాన్‌= అనగా; పరతత్యంబు= దానికి మించిన తత్త్వం లేదనే పరతత్త్యం; అనన్‌+గన్‌= అనగా; పరమపదము= దానిని 
మించిన ఉన్నత స్థానం లేదనే అర్థంగల పరమపదం; అనగాన్‌= అనగా; ఈశ్వరుండు= అన్నింటికీ ప్రభువు అనే అర్హంగల 
ఈశ్వరుడు; అనన్‌= అనగా; విష్ణుండు= అంతటా వ్యాపించినవాడు అనే అర్థంగల విష్ణుడు; అనన్‌= అనగా; జగత్‌+భరితతన్‌= 
విశ్వమంతా నిండిన తనంతో; తాన్‌= తాను; వెలుంగు+ఒందున్‌= (ప్రకాశిస్తాడు. 
తాత్పర్యం: ఆ నారాయణుడు పరమ(బ్రహ్మము. పరతత్త్యము, పరమపదము, ఈశ్వరుడు, విష్ణువు - అనే పేర్లతో 

(ac) xe) 

విశ్వమంతా నిండి వెలుగుతూ ఉంటాడు. 
విశేషం: “బ్రహ్మం” అంటే బృహత్తు - పెద్దది అని అర్థం. 'పరబ్రహ్మం' అంటే దానికంటె పెద్దది మరొకటి ఉండదని భావం. 
“తత్తం' అంటే స్థూలంగా పదార్థం. పరతత్త్యం అన్నింటికి మించిన దశలో ఉండే భావం. 
ఆ. అతండు వాసుదేవుం డన నాత్మ యనంగ వే | దాంతవాక్యబోధ్యు(డై వెలుంగు 

నరుల కప్పదములు నామాంతరంబు ల । రాంతరంబు లేని యట్టి వనఘ! 367 
ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్మా!; అతండు= ఆ నారాయణుడు; వాసుదేవుండు= వాసుదేవుడు; అనన్‌= అనగా; ఆత్మ; 
అన(గన్‌= అనగా; వేదాంతవాక్య బోధ్యుండు+ఐ= ఉపనిషత్తుల వాక్యములతో తెలియవచ్చేవాడై; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు; 
నరులకున్‌= 'నరులు' అనబడేవారికి; ఆ+పదములు= ఆ మాటలు; నామ+అంతరంబులు= మరియొక పేరు; అర్ధ+అంతరంబు= 
వేరొక అర్థం; లేని+అట్టి+అవి= లేనట్టివి. 
తాత్పర్యం: ఆ నారాయణుడే వాసుదేవుడు, ఆత్మ అనే పేర్లతో ఉపనిషత్తుల మాటలచేత తెలియవస్తూ ఉంటాడు. 
నరుడికి కూడా అవి వేరు పేర్టు. కాని అర్ధంలో మాత్రం భేదం లేనివి. 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: వాసుదేవుడు - వస్‌= ఉండటం; దిన్‌= (ప్రకాశించటం - అనే రెండు ధాతువులనుండి ఏర్పడిన వాసు, దేవ అనే 
రెండు పేర్ల సముదాయవాచకం. “ఎల్లయందును దా వసియించు టెల్లయును తనయందు వసియించు టండ్రు వాసుదేవు 
డని పేరి కర్ణంబు” అని భారతంలో మరొక సందర్భంలో చెప్పారు. అన్నియెడలా, అన్ని వేళలా ఉంటూ (ప్రకాశించే తత్త్వాన్ని 
వాసుదేవు డంటారు. “అత” అని ధాతువు. సంతతగమనం కలది అని దాని కర్ణం. దాని నుండి ఏర్పడిన శబ్దం "ఆత్మ. 
అంతటా వ్యాపించి ఉండేది - అని దానికి అర్థం. ఈ విధంగా నరనారాయణులకు నామభేదమే కాని అర్థభేదం లేదని 
తాత్పర్యం. అమ్మ, తల్లి, మాత అనీ శబ్దాలు వేరయినా అవి చెప్పే అర్థం ఒక్కటే కదా! 


ఆ. సర్వశాస్త్రవాక్యసమితి నాలోకించి । మటియు దృఢవిచారమహిమః దెలిసి 
Cc 

నిశ్చయింప(బడియె నిష్ట నారాయణు । నెపుడు. దలంపవలయు నిది యొకండ. 368 
ప్రతిపదార్థం: సర్వశాస్త్రవాక్యసమితిన్‌= అన్ని శాస్త్రాల వాక్యాల సముదాయాన్ని; ఆలోకించి= చూచి; మటియున్‌= ఆపైన; 
దృఢ విచారమహిమన్‌= గట్టిదైన ఆలోచన యొక్క గొప్పతనంతో; తెలిసి= తెలిసికొని; ఇది; ఒకండు+అ= ఒక్కటే; 
నిశ్చయింపన్‌+పడియెన్‌= నిర్లయింపబడింది. ఎపుడున్‌= ఎల్లవేళలా; నిష్టన్‌= గురితప్పకుండా; నారాయణున్‌= నారాయణ 
తత్త్వాన్ని; తలప వలయున్‌= భావిస్తూ ఉండాలి. 
తాత్సర్యం: సర్వశా(స్రాల వాక్యాలను పరిశీలించి, గట్టి వివేకంతో దానిని చక్కగా తెలిసికొని ఇది ఒక్కటే 
నిర్ణయించబడింది. ఎల్లవేళలా నిష్టతో నారాయణుడిని స్మరిస్తూ ఉండాలి. 


నిశేషం: సర్వశాస్త్రసమితి నాలోకించటం - (శ్రవణం, దృఢవిచార మహిమను తెలిసికొనటం - మననం; నిశ్చయించటం - 
నిదిధ్యాసనం. జ్ఞానానికి ఈ మూడు (క్రమదశలు. జ్ఞానం ఎప్పుడూ అందరికీ ఏకాకారంగా ఉంటుంది. దానినే “ఒకండి అనే 
పదంతో చెప్పారు. ఇదే అద్భుతమైన మహార్హాన్ని అల్పఫణితితో చెప్పే తీరు. (365వ పద్యం చూడండి) 


వ. కావున. 369 
తాత్సర్యం: కనుక. 
క. పరమానుష్టేయం బిది । నరోత్తమా! నీవు నెపుడు నారాయణు( ద 


త్పరత( దల(పు చొరకు సవి । స్తర శా స్తార్థముల క్రందు. దలపోంతలకున్‌. 370 


ప్రతిపదార్థం: నర+ఉత్తమా!= మానవత్రేష్టుడా!; ఇది= నేను చెప్పినది; పరమ+అనుష్టేయంబు= అన్నింటిని మించి 
ఆచరించదగినది; నీవున్‌= నీవు కూడా; తత్‌+పరతన్‌= అదే లక్ష్యంగా; ఎపుడున్‌= ఎల్లవేళలా; నారాయణున్‌= నారాయణుడిని; 
తలయు= భావించుము; సవిస్తర శాస్త్ర అర్థముల (క్రందున్‌= చాలా వ్యాపించిన శాస్త్ర చర్చల గందరగోళంలో; తలపోంతలకున్‌= 
ఊహలకు; చొరకు= (ప్రవేశింపకుము. 


తాత్సర్యం: మనుజవరా! ఇదే అనుష్టింపవలసిన వాటిలో అన్నింటికంటె ఉత్తమమైనది. కనుక నీవు కూడా 
నారాయణుడిని పరమశ్రద్దతో భావించుము. విసృతంగా ఉన్న శాస్త్రచర్భల గందరగోళంలోని ఊహలు చేయటానికి 
'ప్రవేశించకుము. 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 607 


విశేషం: ఏది తెలిసికొంటే సర్వమూ తెలుస్తుందో అది తెలిసికొన్న తరువాత శాస్త్రచర్చలు (ప్రారంభించటం వ్యర్థమే కాదు 
అనర్థం కూడా. (క్రొత్తది రాదు. ఉన్నది పోతుంది. అని ఈ పద్యంలో ద్వితీయార్థం హెచ్చరిస్తున్నది. 
థి ర థి par) 


క. విను మొక యించుక సేపై । నను నారాయణుని దలంచినను సుగతి( గనున్‌ 
మనుజు. డనిన మదినెప్పుడు | నునిచిన యాతనికి బ్రాతె? యుత్తమధిషణా! 371 


ప్రతిపదార్థం: ఉత్తమధిషణా!= గొప్ప మేధకలవాడా!; వినుము; ఒక+ఇంచుకసేపు+ఐనను= చాలా కొంచెం కాలం అయినా; 
నారాయణునిన్‌= నారాయణుడిని; తలణినను= భావించినా; మనుజుండు= నరుడు; సుగతిన్‌= మంచిగతిని; కనున్‌= 
పొందుతాడు; అనినన్‌= అనగా; మదిన్‌= హృదయంలో; ఎప్పుడున్‌= ఎల్ల వేళలా; ఉనిచిన అతనికిన్‌= నిక్షేపించుకొన్నవాడికి; 
బ్రాతె= తక్కువ అవుతుందా? 


తాత్సర్యం: మహా మేధావీ! కొంచెం సేపైనా నారాయణుడిని తలపోస్తే మనుజుడికి సుగతి కలుగుతుంది - అంటే 
ఎల్లవేళలా హృదయంలో నారాయణుడిని నిక్షేపించుకొన్నవాడికి సుగతి తక్కువ అవుతుందా? 


విశేషం: అమృతం ఏ కొంచెం భుజించినా అమరత్వం సిద్దిస్తుంది. అట్లాగే నారాయణస్మరణ ఫలాన్ని కూడా భావించవచ్చును. 


క ప్రణుత యగు 'నమోనారా |; యణాయ' యను నక్షరాలి నంతవ్రాప్తి 
క్షణమున జిహ్వకు దెచ్చిన । బ్రణవార్థం బైన పదము బడయుదురు నరుల్‌. 372 


ప్రతిపదార్థం: ప్రణుత= మిక్కిలి ప్రశస్తమైనది; అగు= అయిన; 'నమోనారాయణాయ= నారాయణ దేవునకు నమస్సు' అనే 
అర్థంగల నమోనారాయణాయ; అను అక్షర+ఆలిన్‌=అనే అక్షరాల వరుసను; మంత్రాన్ని; అంతఫప్రాప్తి క్షణమునన్‌= తుది 
గడియలు వచ్చిన వేళలలో; జిహ్యకున్‌= నాలుకకు; తెచ్చినన్‌= తెస్తే; నరుల్‌= మానవులు; ప్రణవ+అర్థంబు= ఓంకారానికి 
అర్థం; ఐన పదమున్‌= అయిన పరమస్మానాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్సర్యం: మరణకాలంలో 'నమోనారాయణాయ' అనే మంత్రాన్ని పలికితే నరులు ప్రణవానికి అర్థమైన పరమపదాన్ని 
పొందుతారు. 


విశేషం: “ఓమ్‌” అనేది ప్రణవం. ఓమ్‌ శబ్దానికి అర్థం పరమాత్మ. “అంతకాలేచ మామేవ స్మరన్‌ ముక్తా కళేబరమ్‌, యః 
ప్రయాతి స మద్భావం యాతి నాస్తృత సంశయః” అని గీత, 'మరణకాలంలో నన్నే స్మరిస్తూ దేహం వదలినవాడు నా భావాన్నే 
పొందుతాడు. ఇందు సందియంలేదు. నా భావం అంటే పరమాత్మ భావం. ఆ శ్లోకభావాన్నే ఈ పద్యం చెప్పుతున్నది. 


క నారాయణ పదవాచ్యం । బారయ బ్రహ్మంబు దాని ననిశము వినియున్‌ 

సారమతిం దలంచియు నిం । పార(గ( బొగడియు రమించు టతులహిత మగున్‌. 373 
ప్రతిపదార్థం: ఆరయన్‌= చక్కగా విచారింపగా; నారాయణ పదవాచ్యంబు= నారాయణ అనే శబ్దం చేత చెప్పబడేది; 
(బ్రహ్మంబు= (బ్రహ్మమే; దానిన్‌= ఆ (బ్రహ్మమును; అనిశము= ఎల్లవేళలా; వినియున్‌= విని; సారమతిన్‌= పదునైన బుద్దితో; 


తలంచియున్‌= భావించి; ఇంపారంగన్‌= చక్కగా; పొగడియున్‌= కొనియాడి; రమించుట= ఆనందపడటం; అతుల హితము= 
సాటిలేని మేలు; అగున్‌= అవుతుంది. 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'నారాయణి శబ్దం చెప్పేది (బహ్మమునే. దానిని ఎల్లవేళలా వింటూ, పదునైన బుద్దితో భావిస్తూ 
చక్కగా కీర్తిస్తూ ఆనంద మందటం సాటిలేని మేలు అవుతుంది. 


విశేషం: ఇక్కడ కూడా (శ్రవణ, మనన, నిదిధ్యాసలను చెప్పారు. హృదయమందిరంలో ఆ భావం చక్కగా కుదురుకొనటమే 
నిదిధ్యాసనం. 'రమించటంి” అనే శబ్దంలో ఆ భావాన్ని మనం (గ్రహించాలి. లోకవిషయజ్ఞానానికి 'మతి' చాలును. పరతత్త్వ 
జ్ఞానానికి 'సారమతి' కావాలి. సారమతి అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో నిర్ణయించి నిష్కర్షగా చెప్పగల బుద్ది. 
Sy బం యె ఠా 
తే. విండు నారాయణ పరాయణుండు పాత । కముల గెలిచి వెలుంగుటె కాదు తన్ను 

నాశ్రయించినవారికి నతులమైన । వెలుంగు నొసంగంగ6 జాలుట వేధచేంత. 374 
ప్రతిపదార్థం: విండు= వినండి; నారాయణ పరాయణుండు= నారాయణుడే పరమగతి అనే నిర్ణయం కలవాడు; పాతకములన్‌= 
పాపాలను; గెలిచి= జయించి; వెలుంగుట+ఎ= (ప్రకాశించటమే; కాదు; తన్నున్‌= తనను; ఆ(శ్రయించినవారికిన్‌= చేరుకొన్నవారికి; 


అతులము+ఐన= సాటిలేనిదైన; వెలుంగున్‌= జ్ఞానం అనే వెలుగును; ఒసంగంగన్‌= ఇవ్వటానికి; చాలుట= సమర్థుడు కావటం; 
వేధచేంత= (బ్రహ్మచేసిన వని, 


తాత్సర్యం: వినండి, నారాయణుడే పరదైవంగా కలవాడు పాతకాలను కాలరాచి (ప్రకాశించటమే కాదు, తన్ను 
చేరుకొన్నవారికి కూడా సాటిలేని ఆ జ్యోతిని ప్రసాదించగలగటం (బ్రహ్మచేసిన ఏర్పాటు. 


విశేషం: “స్వయం తీర్యా పరాం స్తారయతి” అని సూక్తి తానుదాటి ఇతరులను దాటిస్తాడు. అంటే తనకు ఇతరులకు 
గురుశిష్య భావం ఉంటుంది. భారతీయతత్త్యంలో గురువు పరబ్రహ్మమే. 


క. చతురాశ్రమముల లోపల । నతులమతీ! యెందు నిలిచి నతనికి భక్తిన్‌ 
మతిం గేశవు( గూర్పక స । ద్గతి పెటికర్మముల నేల కల్గంగ నేర్చున్‌? 375 


ప్రతిపదార్థం: అతులమతీ!= సాటిలేని బుద్దికలవాడా!; చతుర్‌+ఆ(శ్రమముల లోపలన్‌= నాలుగు ఆ(శ్రమాలలో; ఎందున్‌= 
దేనిలో; నిలిచిన+అతనికిన్‌= ఉన్నవాడికైనా; భక్తిన్‌= భక్తితో; మతిన్‌= బుద్ధియందు; కేశవున్‌= నారాయణుడిని; కూర్చక= 
నిలుపక; సత్‌+గతి= ఉత్తమ స్థితి; పెఅకర్మములన్‌= వేరు కర్మములతో; ఏల?= ఎట్టు?; కల్గంగన్‌+నేర్చున్‌?= కలుగుతుంది? 


తాత్సర్యం: మహాబుద్దిశాలీ! నాలుగాశ్రమాలలో దేనియం దున్నవాడికైనా మదిలో కేశవుడిని నిలుపకపోతే ఇతర 


కర్మల ద్వారా ఉత్తమగతి ఎట్టా కలుగగలదు? 


విశేషం: చతురాశ్రమములు: 1.బ్రహ్మచర్యం, 2.గార్హస్థ్యం, 2. వానప్రస్థం, 4.సన్న్యాసం. ఆశ్రమధర్మనిష్ట ఉండవలసినదే. నారాయణ 
స్మరణ లేకపోతే ఆ నిష్ట ఉత్తమగతి నీయజాలదని భావం. 
క. కను టరిది యొండుమెయి వి । ష్టుని భక్తిం గనుము నీవు సువ్రత! యద్దే 

వుని వినుము భక్త వత్సలు(। డను నామము గలిమి దృశ్యుం డగు భక్తులకున్‌.” 376 


ప్రతిపదార్థం: సువ్రత= చక్కని నియమ పాలనగల మనిషీ; ఒండు మెయిన్‌= మరొక విధంగా; విష్ణునిన్‌= నారాయణుడిని; 
కనుట= చూడటం; అరిది= అసాధ్యం; నీవు; భక్తిన్‌= భక్తితో; కనుము= చూడుము; ఆ+దేవునిన్‌= ఆ దేవుడిని గూర్చి; 


ఆనుశాసనిక సర్వము - చతుర్ణాశ్వాసము 609 


వినుము; భక్త వత్సలు(డు= భక్తులయందు బిడ్డలయందలి భావం ఉన్నవాడు అని అర్ధంగల భక్తవత్సలుడు; అను నామము= 
అనే పేరు; కలిమి= ఉండటంవలన; భక్తులకున్‌= భక్తులకు; దృశ్యుండు= చూడబడేవాడు; అగున్‌= అవుతాడు. 
తాత్సర్యం: ఉత్తమ(వ్రతుడా!; మరొక విధంగా విష్ణువును చూడజాలము. భక్తితో దర్శించుము. ఆ దేవుడిని గూర్చి 
వినుము. ‘భక్తవత్సలుడు అనే నామం ఆయనకు ఉన్నందువలన అతడు భక్తులకు కానవస్తాడు”. 


విశేషం: నిజానికి పరమాత్మను చర్మనేత్రాలతో చూడటం సాధ్యం కాదు. అయినా అతడి దయవలన కృష్ణాదిరూపంలో 
భక్తులు చూస్తూ ఉంటారు. 'వివేకచూడమణి” స్వస్వరూపానుసంధానమే భక్తి అంటున్నది. కనుక భక్తి అంటే తత్తజ్ఞానమే. 


క. అని నారదు( డుపదేశిం । చిన నానైష్టికుడు నియతచిత్తుండై వి 
ష్టుని నర్చించు సభక్తిక ।; మననవిశేషమున నెపుడు మనుజాధీశా! 377 


ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; అని= ఈ విధంగా; నారదుండు= నారదమహర్షి ఉపదేశించినన్‌= బోధించగా; ఆ 
నైష్టికుడు= గొప్పనిష్ట కల ఆ పుండరీకుడు; నియత చిత్తుండు+ఐ= చెదరని హృదయం కలవాడై; సభక్తిక మనన విశేషమునన్‌= 
భక్తితో కూడిన నిరంతరభావన యొక్క అతిశయంతో; ఎపుడున్‌= ఎల్లవేళలా; విష్ణునిన్‌= నారాయణుడిని; అర్భించున్‌= 
పూజిస్తూ ఉండేవాడు. 


తాత్సర్యం: రాజా! ఈ విధంగాఈ నారదుడు బోధిస్తే ఆ నిష్టాపరుడు చెదరని చిత్తంతో భక్తిగల మననంతో 
ఎల్లవేళలా నారాయణుడిని అర్చిస్తూ ఉంటాడు. 


విశేషం: 'అర్భించున్‌' అనేది తద్దర్మక్రియ. అర్చించటం శీలంగా ఏర్పడాలని అది సూచిస్తుంది. 


తే. శంఖచక్రగదాధరు శార్‌జ్గిబుండ | రీకదళసన్నిభాక్షు. గిరీటకుండ 
లాభిరాము శ్రీ వత్ససంశోభివక్షు. । గౌస్తుభోజ్వలు. గలలోనం గను నతండు. 378 


ప్రతిపదార్థం: శంఖచక్ర గదాధరున్‌= పాంచజన్యమనే శంఖాన్నీ, సుదర్శనం అనే చక్రాన్నీ, కౌమోదకి అనే గదను ధరించినవాడికి; 
శార్‌జ్లిన్‌= శార్‌జ్ఞం అనే విల్లు కలవాడిని; పుండరీక దళ సన్నిభ+అక్షున్‌= పద్మపు రేకులను పోలిన కన్ను లున్న వాడిని; కిరీట 
కుండల+అభిరామున్‌= కిరీటమూ, కుండలములు అనే వాటితో చూడముచ్చట అయిన వాడిని; శ్రీవత్స సంశోభివక్షున్‌= 
శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అందమైన రొమ్ము కలవాడిని; కౌస్తుభ+ఉజ్ఞ్యలున్‌= కౌస్తుభ మనే మణి కాంతులతో 
వెలిగిపోవుచున్నవాడిని; కలలోనన్‌= కలలో; కను+అతండు= చూచేవాడు. 


తాత్సర్యం: శంఖము, చక్రము, గద, శార్‌బ్లము అనేవాటిని నాలుగు చేతులతో ధరించిన స్వామి, పద్మప(త్రముల 
వలె విశాలమైన ఆ(ర్టమైన కన్నులతో విరాజిల్లువాడు, కిరీటకుండల కాంతులతో చూడముచ్చట అయినవాడు, 
శ్రీవత్సమనే పుట్టుమచ్చతో విరాజిల్లు రొమ్ము కలవాడు, కౌస్తుభమణి కాంతులతో వెలిగిపోయేవాడు అయిన 
శ్రీమన్నారాయణుడిని కలలో చూచినవాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: శంఖం నాదానికీ, చక్రం కాలానికీ, గద ఆనందం కలిగించటానికీ, (గదకు కౌమోదకి అని పేరు!) శార్‌బ్లం - 
ధనుస్సు, దుష్టశిక్షణ, శిష్టరక్షణకూ సంకేతాలు. పుండరీకం సర్వతోముఖప్రసరణశీలానికి సంకేతం. కిరీటం సార్వభౌమత్వానికి 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంకేతం, కుండలాలు - కర్ణాభరణాలుగా జ్ఞానానికి సంకేతం, శ్రీవత్సం - పుట్టుమచ్చ. ఇది సౌందర్యానికి ద్యోతకం. కౌస్తుభం 
- అనన్య సాధారణజ్ఞాన జ్యోతిస్సుకు సంకేతం. (ఇట్టా భావించవచ్చును.) 
క. చిరకాలంబున సాక్షా | త్మరణంబును గల్లు దాన గానని పదముం 

బొరయని శుభముం గలవే? । కురువర! నీవు నతిభక్తి గొలువుము విష్ణున్‌. 379 
ప్రతిపదార్థం: చిరకాలంబునన్‌= పెద్దకాలంలో; సాక్షాత్‌+కరణంబును= (ప్రత్యక్షం కావటాన్ని; కల్లున్‌= పొందుతాడు; దానన్‌= 


దానిచేత; కానని పదమున్‌= కనపడని స్థానం; పొరయని శుభమున్‌= పొందని శుభమూ; కలవే?= ఉంటాయా? కురువర!= 
కురురాజా!; నీవును= నీవుకూడా; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; విష్ణున్‌= విష్ణువును; కొలువుము= సేవించుము. 


తాత్సర్యం: బహుకాలం ఆ రూపం మనస్సులో నిలిచిపోయిన వాడవుతాడు. దానిచేత చూడని పదమూ, పొందని 
శుభమూ ఉండదు. రాజా! నీవుకూడా పరమభక్తితో విష్ణువును సేవించుము. 


క. అనిన విని హర్షపూరం । బున జిత్తము దేల ధర్మపుత్రుం డా శం 
తను సుతునకు€ బ్రణమిల్లెం । దనువునం బులకాంకురప్రతతి జాదుకొనన్‌. 380 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; హర్షపూరంబునన్‌= ఆనందపు ప్రవాహంలో; చిత్తము= హృదయము; 


తేలన్‌= తేలిపోగా; ధర్మపుత్రుండు= ధర్మరాజు; తనువునన్‌= దేహంమీద; పులక+ అంకుర (ప్రతతి= పులకలమొలకల సముదాయం; 
జాదుకొనన్‌= వ్యాపించగా; శంతను సుతునకున్‌= శంతనుడి కుమారు డగు భీష్ముడికి; ప్రణమిల్లెన్‌= సాష్టాంగ నమస్కారంచేశాడు. 


తాత్సర్యం: అని చెప్పగా విని ఆనందలహరిలో హృదయం తేలిపోతూ ఉండగా ధర్మరాజు ఒడలంతా పులకలు 
వ్యాపించగా భీష్ముడికి ప్రణామం చేశాడు. 


విశేషం: పరమానందం మొదలైన భావాలు కలిగినపుడు శరీరంమీద రోమాలు నిక్కపొడుచుకొనే స్థితిని రోమాంచం అంటారు. 
దానినే పులకాంకురప్రతతిగా ఇక్కడ చెప్పారు. 


విశేషం: పరమానందం మొదలైన భావాలు కలిగినపుడు శరీరంమీద రోమాలు నిక్కపొడుచుకొనే స్థితిని రోమాంచం 
అంటారు. దానినే పులకాంకురప్రతతిగా ఇక్కడ చెప్పారు. 


వ. ప్రణమిల్లి యతనితో 'దానప్రియవచనంబుల రెంటియందును నధికరంజనంబెయ్యది? చెప్పవే యనుటయు 
నద్దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లను “రెండును మంచి తెటింగుల యెదిరిచందం బెటింగి నడపునది దానంబు 
రంజకం బగుటం దెలుపవలవదు సామవాదంబు గుణంబు దెల్లంబగునట్టి యితిహాసంబు వినుము చెప్పెద, 
బుద్ధి సంపన్నుండగు నొక్కబ్రాహ్మణుండు విజనంబగు వనంబునం గార్యవశంబున మెలంగ౯ దన్మాంసం 
బాహారంబు గొనుటకయి దారుణుం డగు దానవుం డతనిం బట్టికొనిన సాంత్వనభాషణంబులు ప్రయోగించు 
వా6 డయి యవ్విప్రుండు గలంకయు. గొందలంబును లేని డెందంబుతో నద్దానవు నాననంబు గనుంగొనిన 
నాధైర్యధుర్యుం గనుంగొని తదీయంబగు నుదాత్తత్వంబునం జిత్తంబు రంజిల్లి యద్దనుజుం డద్ధరాదివిజునితో 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 611 


“'మదీయంబగు ప్రశ్నంబునకు సదుత్తరం బిచ్చితేని నిన్ను విడిచెద' నను పలుకు పలికి తన శరీరంబు డయ్యుటకు 
వెలుకం బాటుటకుం గారణంబేమి? యని యడిగిన నమ్మహీసురవరుండు వేగిరపడక కొండొకసేపు విచారించి 
“'మహాపురుషా! నీ యట్టి కృపాపరుం డడుగం దోంచిన తెబింగునం జెప్పుట మేలు కాదె? యాకర్ణింపు' మని 
సౌముఖ్యంబు నొంది. 381 


ప్రతిపదార్థం: ప్రణమిల్లి= సాష్టాంగ నమస్కారంచేసి; అతనితోన్‌= ఆ భీష్ముడితో; దాన ప్రియవచనంబులన్‌= దానము, 
ప్రియంగా పలకటం అనే; రెంటియందును= రెండింటిలో; అధిక రంజనంబు= ఎక్కువ ట్రీతి కలిగించేది; ఏ+అది?= ఏది?; 
చెప్పవే!= దయతో చెప్పవూ!; అనుటయున్‌= అనగా; ఆ+దేవవ్రతుండు= ఆ భీష్ముడు; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= ఆ 
రాజ[్రేష్టుడికి; ఇట్లు= ఈ విధంగా; అనున్‌= చెప్పుతున్నాడు; రెండును= నీవు చెప్పిన ఆ రెండూ; మంచి తెజంగులు+అ= 
మంచి పద్దతులే; ఎదిరి చందంబు= ఎదుటివాడి తీరు; ఎతింగి= తెలిసికొని, నడపునది= చేయవలె; దానంబు= దానం; 
రంజకంబు= పీతికలిగించేది; అగుటన్‌= కావటం; తెలుపన్‌+వలవదు=తెలుప నక్కరలేదు; సామవాదంబు గుణంబు= 
ప్రియమైన మాటల గుణం; తెల్లంబు= స్పష్టం; అగు+అట్టి ఇతిహాసంబు= అయిన ప్రాత కాలపు కథ; చెప్పెదన్‌= చెప్పుతాను; 
వినుము; బుద్ది సంపన్నుండు= బుద్ది సమృద్దిగా కలవాడు; అగు+ఒక్క (బ్రాహ్మణుండు= అయిన ఒక (బ్రాహ్మణుడు; 
విజనంబు= జనం లేనిది; అగు వనంబునన్‌= అయిన అడవిలో; కార్యవశంబునన్‌= పనికి లోబడి; మెలంగన్‌= తిరుగుతూ 
ఉండగా; తద్‌+మాంసంబు= ఆతడి మాంసం; ఆహారంబు= భోజనం; కొనుటకున్‌+అయి= తీసికొనటానికి; దారుణుండు+అగు= 
కరకువాడు అయిన; దానవుండు= రాక్షసుడు; అతనిన్‌=అతడిని; పట్టికొనినన్‌= పట్టుకొనగా; సాంత్వన భాషణంబులు= 
మెత్తని మాటలు; ప్రయోగించువాండు+అయి= ఉపయోగించేవాడై; ఆ+విప్రుండు= ఆ బ్రాహ్మణుడు; కలంకయున్‌= కలతపాటు; 
కొందలంబును= సంక్షోభం; లేని డెందంబుతోన్‌= లేని హృదయంతో; ఆ+దానపు+ఆననంబు= ఆ రక్కసుడి మొగం; 
కనుంగొనినన్‌= చూడగా; ఆ థైర్యధుర్యున్‌= గుండె నిబ్బరంలో గట్టివాడైన ఆ (బ్రాహ్మణుడిని; కనుంగొని= చూచి; 
తదీయంబు= అతడిది; అగు+ఉదాత్తత్వంబునన్‌= అయిన గొప్పతనంచేత; చిత్తంబు= హృదయం; రంజిల్లి= (ప్రీతిచెంది; 
ఆ+దనుజుండు= ఆ రాక్షసుడు; ఆ+ధరాదివిజునితోన్‌= ఆ (బాహ్మణుడితో; మదీయంబు= నాదయినది; అగు ప్రశ్ళంబునకున్‌= 
అయిన (ప్రశ్నకు; సత్‌+ఉత్తరంబు= మంచి సమాధానం; ఇచ్చితి+ఏని= ఇస్తే; నిన్నున్‌=నిన్ను; విడిచెదన్‌=వదలుతాను; 
అనుపలుకు= అనే మాట; పలికి; తన శరీరంబు= తన ఒడలు; డయ్యుటకున్‌= కృశించిపోవటానికి; వెలుకన్‌+పాణుటకున్‌= 
పాలిపోవటానికి; కారణంబు= హేతువు; ఏమి?= ఏది?; అని; అడిగినన్‌= ఆ+మహీసుర వరుండు= ఆ (బ్రాహ్మణ శ్రేష్టుడు; 
వేగిరపడక= తొందరపడక; కొండొకసేపు= కొంతసేపు; విచారించి= ఆలోచించి; మహాపురుషా!= గొప్పవాడా!; నీ+అట్టి 
కృపాపరుండు= నీవంటి దయాశీలి; అడుగన్‌= అడుగగా; తోచిన తెజుంగునన్‌= ఊహకు వచ్చిన విధంగా; చెప్పుట= 
చెప్పటం; మేలు= మంచిది; కాదె!= కాదా!; ఆకర్షింపుము= వినుము; అని; సౌముఖ్యంబు= అనుకూలభావాన్ని (మంచి మోము 
కలిగిన తనాన్ని); ఒంది= పొంది. 


తాత్సర్యం: నమస్కరించి భీష్ముడితో 'దానము, ప్రియభాషణము అనే రెంటిలో ఏది ఎక్కువ ప్రీతి కలిగిస్తుంది? 
చెప్పవూ? అని అడిగితే భీష్ము డా రాజుతో ఇట్లా అన్నాడు. ఆ రెండూ మంచి పద్దతులే. “అవతలివాడి తీరెరిగి 
నడపాలి. 'దానం ట్రితికరమైనది” అనేదానిని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మంచిమాటల గుణాన్ని తెలిపే పురాతనకథ 
ఒకటి చెప్పుతాను వినుము. బుద్ధిశాలి అయిన ఒక (బ్రాహ్మణుడు జన సంచారంలేని అడవికి పనిమీద వెళ్ళాడు. 
ఒక కరకురక్కసి అతడి మాంసం తినగోరి, అతడిని పట్టుకొన్నాడు. ఆ (బ్రాహ్మణుడు మంచిమాటలు 
ప్రయోగించేవాడయి, ఏ విధమైన కలతపాటులేని గుండెతో ఆ రాక్షసుడి మొగం చూస్తున్నాడు. ఆ రక్కసుడు ఆ 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధైర్యశాలిని చూచి, అతడి గుండె నిబ్బరానికి హృదయంలో సంతోషించి, 'నా ప్రశ్నకు తగిన మంచి సమాధానం 
చెప్పితే నిన్ను వదలుతాను” అని 'నా శరీరం కృశించి పోవటానికి, పాలిపోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. 
అప్పుడు ఆ బ్రాహ్మణుడు తొందరపడక కొంతసేపు విచారించి, 'మహాపురుషా! నీ వంటి దయాశాలి అడిగితే తోచిన 
విధానం చెప్పటం మేలు కదా! వినుము.” అని మంచి మొగంతో అనుకూల భావం పొంది (ఇట్లా అన్నాడు). 


సీ. “చుట్టాల నీదగు చెట్టతనంబున(। బాసి పశ్చాత్తాపపరుండ వగుట, 
లేమి గల్గిన దుర్లభామేయధనములు । గోరుట మొగమోటగూరి యొరుని 
చే. బడ్డ నిన్ను గెల్టితి నని యాత డు । బ్బట కృప, నుపకారమునకు( బాత్ర 
ముగ నీవు చేసిన పురుషు. డా మేల్‌ దన | యలఘుపారుషమున( గలిగె ననుట. 


ఆ. కుమతిజనులు నీదు గుణములు గొనియాడ । సిగ్గుపడుచు బుధులచేతం బొగడు 
గాన మరుగుచునికి, వీనిలో నొక్కట । గార్భ్య పాండురతలు గలుగు ననఘ!' 382 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడా!; చుట్టాలన్‌= బంధువులను; నీ+అది= నీది; అగు చెట్టతనంబునన్‌= అయిన 
చెడ్డతనంతో; పాసి= వదలి; పశ్చాత్‌+తాపపరుండవు= వెనుక బాధపడినవాడవు; అగుట= కావటం; లేమి= దారిద్ర్యము; 
కల్గినన్‌= కలిగితే; దుర్లభ+అమేయ ధనంబులు= ఎంత కష్టపడినా దొరకని సొమ్ములను; కోరుట= కోరటం; మొగమోట= 
సంకోచం; కూరి= పొంది; ఒరునిచేన్‌= ఇతరునిచేత; పడ్డ= పాట్టుపడిన; నిన్ను; గెల్చితిని= జయించాను; అని; ఆత(డు= 
ఆ ఇతరుడు; ఉబ్బుట= పొంగిపోవటం; కృపన్‌= జాలితో; ఉపకారమునకున్‌= మేలునకు; పాత్రముగన్‌= స్థానంగా; నీవు చేసిన 
పురుషుండు= నీవు చేసిన జనుడు; ఆ మేల్‌= ఆ మేలు; తన అలఘు పౌరుషమునన్‌= తనదైన గొప్ప మగతనంతో; కలిగెన్‌= 
కలిగింది; అనుట= అనటం; కుమతిజనులు= చెడుబుద్దిగల మనుష్యులు; నీదు గుణములు= నీ మంచి లక్షణాలను; 
కొనియాడన్‌= (ప్రశంసచేయగా; సిగ్గుపడుచున్‌= బిడియం పొందుతూ; బుధులచేతన్‌= విద్యాంసులవలన; పొగడు=పొగడ్త; 
కానన్‌= పొందటానికి; మరుగుచున్‌+ఉనికి= అలవాటు పడుతూ ఉండటం; వీనిలోన్‌= వీటిలో; ఒక్కటన్‌= ఒక్కదానిచేత; 
కార్భ్యపాండురతలు= క్షీణించటం, పాలిపోవటం అనే లక్షణాలు; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: “బంధువులను నీ చెడు స్వభావంతో వదలి తరువాత బాధపడటం, దారి(ద్యం కలిగినపుడు ఎన్నటికీ 
లభించని గొప్పధనాలు కోరటం, మొగమోటంవలన పరుడు పెట్టిన బాధలను నీ వనుభవించగా వాడు నేను 
జయించానని పొంగిపోవటం, జాలితలచి నీవు మేలు చేయగా ఆ మేలు పొందినవాడు అది తన పరాక్రమమే అని 
చెప్పటం, పాడుబుద్దికలవారు నిన్ను పొగడుతూ ఉంటే సిగ్గుపడుతూ పండితుల మెప్పు కొరకు చూస్తూ ఉండటం 
- వీటిలో ఒకదానిచేత కృశించటం, పాలిపోవటం కలుగుతాయి.” 


వ. అని వెండియు. 383 
తాత్సర్యం: ఇట్టా చెప్పి ఇంకా అంటున్నాడు. 


సీ. 'ఉచితంబుగా నెటి నుగ్గడించిన మాట | సభ యియ్యకొనమి, వల్లభకు నీదు 
తప్పు తెల్లంబయి తాపంబు( బొందంగ. । దేర్ప్వంగనేరక త్రిప్పికొనుట, 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 613 


నీ సొమ్మునకు నొరు. డాసించుచుండంగ । దానికి. దగ రక్ష దలంచుచునికి, 
దులువ పిమ్మట నిన్ను దూషించు పలుకులు । కులజులు నిజముగా. గొనుట, నీవు 


తే. మానుషంబుల నడపంగ మాయకానిం । గాంగం జెలులు గాంచుట, వగ కలిమి పేర్మి 
దాని వెలిపుచ్చ నోపమి, వీన నొకటం । గార్మ్య పాండురత్వంబులు గలుగు ననఘ! 384 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యపురుషుడా! ఉచితంబుగాన్‌= తగు విధంగా; నెణిన్‌= చక్కగా; ఉగ్గడించిన మాట= పలికిన 
పలుకును; సభ= పెద్దలున్న తావు (న్యాయస్థానం); ఇయ్యకొనమి= ఒప్పుకొనకపోవటం; వల్లభకున్‌= భార్యకు (ప్రియురాలికి); 
నీదు తప్పు= నీ నేరం; తెల్లంబు= స్పష్టంగా తెలిసినది; అయి; తాపంబున్‌= దుఃఖం; పొందంగన్‌= పొందగా; తేర్సం గన్‌= 
సముదాయించటానికి; నేరక= సాధ్యపడక; త్రిప్పికొనుట= మరలిరావటం; నీ సొమ్మునకున్‌= నీ ధనానికి; ఒరుండు= 
వేరువాడు; ఆసించుచుండంగన్‌= కోరుతూ ఉండగా; దానికిన్‌= ఆ సొమ్మునకు; తగన్‌= తగు విధంగా; రక్ష= రక్షణ; తలం 
చుచున్‌+ఉనికి= ఆలోచిస్తూ ఉండటం; తులువ= దుర్మార్గుడు; పిమ్మటన్‌= నీ వెనుక (చాటుగా); నిన్నున్‌= నిన్ను; దూషించు 
పలుకులు= నిందించే మాటలను; కులజులు= నీ బంధువులు; నిజముగాన్‌= సత్యంగా; కొనుట= (గ్రహించటం; స్‌ు? 
మానుషంబులన్‌= పౌరుషపు పనులను; నడపంగన్‌= చేయగా; మాయకానిన్‌+కాంగన్‌= మాయలు చేసేవాడినిగా; చెలులు= 
నీ మిత్రులు; కాంచుట= చూడటం; వగ కలిమి పేర్మిన్‌= పెను దుఃఖం కలగటంవలన; దానిన్‌= దానిని; వెలిపుచ్చన్‌+ఓపమి= 
బయటపెట్టుకొనలేకపోవటం; వీనన్‌= వీటిలో; ఒకటన్‌= ఒకదానిచేత; కార్య పాండురతలు= చిక్కిపోవటం, వెలవెలబోవటం; 
కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: 'నీవు తగు విధంగా పలికినదానిని సభ (పెద్దల సంఘం) ఒప్పుకొనకపోవటం, నీ తప్పు నీ భార్యకు 
తెలిసి ఆమె కుమిలిపోతూ ఉంటే నీవు సముదాయించలేకపోవటం, నీ సొమ్మును కొట్టివేయాలని ఇతరుడు 
కనిపెట్టుకొని ఉంటే దానికి ఏది దిక్కు? - అని నీవు ఆలోచిస్తూ ఉండటమూ, దుర్మార్గుడు చాటున నిన్ను 
గూర్చి చేసిన నిందలను నీ బంధువులు నిజాలని భావించటం, నీవు దొడ్డపనులు చేస్తూ ఉంటే నీ చెలికాండ్రు 


నిన్ను మాయలవాడినిగా భావించటం, గి హృదయంలో ఉన్న పెనుదుఃఖాన్ని బయట పెట్టుకొనకపోవటం - వీటిలో 
ఒకటి క్షీణతకూ, పాలిపోవటానికీ కారణం.” 


తీ. అని మటియును. 385 
తాత్సర్యం: ఇట్లా చెప్పి ఇంకా చెప్పుతున్నాడు. 


సీ. “భార్య పుత్రకుం డల్లు డార్యవృత్తము లేమి( । గ్రుమ్మరించుట, జనకుండు దల్లి 
సోదరుల్‌ నవయుట, యుర్వీసురుని గోవు(। దొలుమేన( జంపుట, దుష్టబుద్ధి 
భూసురదేవార్థములు పుచ్చికొనుట, య । రము గోలుపోక, బాంధవుల చావు, 
బాలిశు మొగమోటయ( బనికొనంగా€6 దన | యశమున కంతరాయంబు గలిమి, 


తే. పెద్దకాలంబు యత్నసంపీడ నొంది । చెల్ల జేసిన పని యొక్క పొల్లపగతు 
చే నసిద్ధతం బొందుట, వీన నొకటం । గార్భ్యపాండురత్వంబులు గలుగు ననఘ! 386 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: భార్య= పత్ని; పుత్రకుండు= కొడుకు; అల్టుండు= బిడ్డ మగడు; ఆర్యవృత్తము= మంచి నడవడి; లేమిన్‌= 
లేకపోవటంవలన; (క్రుమ్మరించుట= తిప్పలు పెట్టటం; జనకుండు= తండ్రి; తల్లి= అమ్మ; సోదరుల్‌= అన్నదమ్ములు; నవయుట= 
రోగం మొదలైనవాటిచేత కృశించిపోవటం; తొలుమేనన్‌=పూర్వజన్మలో; ఉర్వీసురుని గోవున్‌= (బ్రాహ్మణుడి ఆవును; చంపుట= 
చంపటం; దుష్టబుద్దిన్‌= పాపపుబుద్దితో; భూసుర దేవ+అర్థములు= (బ్రాహ్మణుల, దేవతల సొమ్ములు; పుచ్చికొనుట= 
తీసికొనటం; అర్థము కొలుపోక= ధనం పోగొట్టుకొనటం; బాంధవుల చావు= చుట్టాల మరణం; మొగమాటన్‌= ఇతరుల 
ఒత్తిడికి లొంగిన కారణంగా; బాలిశున్‌= నీచుడిని; పనికొనంగాన్‌= ఉద్యోగంలో నియమించగా; తన యశమునకున్‌=తన 
కీర్తిక అంతరాయంబు+ కలిమి= ఆటంకం కలగటం; పెద్దకాలంబు= చాలాకాలం; యత్న సంపీడన్‌= ప్రయత్నంలో పడరాని 
పాటును; ఒంది= పొంది; చెల్లన్‌= నెరవేరునట్టుగా; చేసినపని; ఒక్క పొల్ల పగతుచేన్‌= ఒకే ఒక్క నీచుడైన పగవాడిచేత; 
అసిద్దతన్‌= నెరవేరని స్థితిని; పొందుట= పొందటం; వీనన్‌= వీటిలో; ఒకటన్‌= ఒకదానిచేత; కార్య పాండురత్వంబులు= 
క్షీణత ఒడలు కళ తప్పటం అనేవి; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్సర్యం: 'పెండ్లము, కొడుకు, అల్లుడు మంచి నడవడి లేనివారై త్రిప్పలు పెట్టటం, తండ్రి, తల్లి, అన్నదమ్ములు 
రోగాదులచే కృశించటం, పూర్వజన్మలో బ్రాహ్మణుడి ఆవును చంపటం, పాపభావంతో బ్రాహ్మణులసొమ్ము, దేవుడి 
సొమ్ము అపహరించటం, ధనం పోగొట్టుకొనటం, చుట్టాలు చావటం, పనికిమాలినవాడిని పనిలో పెట్టుకొని పేరు 
పాడుచేసికొనటం, ఎంతో కాలం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక కొలిక్కి తెచ్చిన పనిని నీచుడైన పగవాడు పాడుచేయటం, 
వీటిలో ఒకదానిచేత మనిషి కృశిస్తాడు, పాలిపోతాడు. 


విశేషం: తొలుమేనన్‌- చేసిన పాపం జన్మజన్మాలకు వెంటనంటి వస్తుంది. ఇట్టివాటిని మహానుభావులు జ్యోతిషం మొదలైనవాటి 
ద్వారా తెలిసికొని, తెలియజేస్తారు. 
క. అని యిట్లేర్పడ( జెప్పిన । విని యద్దనుజపతి మెచ్చి విడిచెం గుంతీ 

తనయాగ్రజ! భూసుర సాం । త్వన మిట్టిది; యడుగు మింక వలసినదానిన్‌.' 387 


ప్రతిపదార్థం: కుంతీ తనయ+అ(గ్రజ!= కుంతికొడుకులలో పెద్దవాడా!; అని; ఇట్టు= ఈ విధంగా; ఏర్పడన్‌= వివరించి; 
చెప్పినన్‌= చెప్పగా; విని=ఆలకించి; ఆ+దనుజపతి= ఆ రక్కసిరేడు; మెచ్చి= మెచ్చుకొని; విడిచెన్‌= (ఆ (బ్రాహ్మణుడిని) 
విడిచిపెట్టాడు; భూసుర సాంత్వనము= బ్రాహ్మణుల ప్రియభాషణం; ఇట్టి+అది= ఇటువంటిది; ఇంకన్‌= ఇంకా; వలసినదానిన్‌= 
కోరిన దానిని; అడుగుము. 

తాత్సర్యం: ధర్మరాజా! ఈ విధంగా ఆ (బ్రాహ్మణుడు స్పష్టంగా చెప్పాడు. అది విని ఆ రాక్షసుడు మెచ్చుకొని, 
అతడిని విడిచిపెట్టాడు. మంచిమాటల తీరు ఇటువంటిది. ఇంకేమి కావాలో అడుగుము.” 


విశేషం: పియభాషణం ప్రాణాలు దక్కించింది. ఇంతకంటె మరొక లాభం పెద్దది ఏముంటుంది? - అని భావం. 

వ. అనిన నజాతశత్రుండు గంగాపుత్తువదనంబునం జూడ్కి నిలిపి మోడ్డి కరంబులు శిరంబునం గదియించి.388 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అజాతశత్రుండు= ధర్మరాజు; గంగాపుత్తువదనంబునన్‌= భీష్ముడి మొగంవైపు; చూడ్కిన్‌= 
చూపును; నిలిపి; మోడ్మిన కరంబులు= జోడించిన చేతులు; శిరంబునన్‌= తన తలపైన; కదియించి= కూర్చి. 
తాత్పర్యం: అనగా ధర్మరాజు భీష్ముడి ముఖంమీద చూపు నిలిపి, చేతులు మోడ్చి తలపై పెట్టుకొని. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 615 


విశేషం: ఇది పరమగౌరవాన్ని సూచిస్తుంది. భీష్ముడు, వృద్దుడు, యుద్దంలో అలసినవాడు, అంపశయ్యమీద ఉన్నవాడు, ఏ 
క్షణంలోనయినా ప్రాణత్యాగం చేయటానికి సిద్దంగా ఉన్నవాడు. అయినా పరమవాత్సల్యంతో ఇంకా అడుగుము, ఇంకా 
అడుగుము-అంటున్నాడు. ఈ స్థితికి ధర్మరాజు హృదయం ఎంత ఆర్రమై పోయిందో ఇటువంటి మాటలవలన తెలియవస్తుంది. 
తే. “మమ్ము సంసారవార్ది పారమ్ము. జేర్ణు । యానపాత్రంబు నీ కరుణాతిశయమ 

యఖిలకల్మషములం బాపునట్టి దాని । వినగ గోరెద నొక పురావృత్త మనఘ! 389 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; మమ్మున్‌= మమ్ములను; సంసారవార్డి పారమ్మున్‌= సంసారం అనే మహాసముద్రపు 
ఒడ్డును; చేర్చు యానపాత్రము= చేర్చే ఓడ; నీ కరుణా+అతిశయము+అ= నీ దయయొక్క పెక్కువయే; అఖిల కల్మషములన్‌= 
అన్ని పాపాలను; పాపు+అట్టిదానిన్‌= పోగొట్టేదానిని; ఒక పురావృత్తము= ఒక (ప్రాతకాలపు గాథను; వినంగన్‌= వినటానికి; కోరెదన్‌= 
కోరుతున్నాను. 
తాత్సర్యం: 'మహాత్మా! మమ్ములను సంసారం అనే మహాసముద్రం ఒడ్డుకు చేర్చే ఓడ నీ దయావిశేషమే! అన్ని 
పాపాలను హరించే ఒక (ప్రాతకాలపు గాథను వినగోరుతున్నాను. 


విశేషం: సంసారం అంటే పరమాత్మజ్ఞానం లేక చావుపుట్టుకల చక్రంలో ఎడతెగకుండా సంచరించటం. 


క, మునిమనుజపతుల సన్నిధి । నిను నీ కృష్ణుండు మాననీయచరిత! వే 

డ్క నుపాసించుచు నున్నా( । డనుత్తమప్రీతి దాని నాకర్ణింపన్‌. 390 
ప్రతిపదార్థం: మాననీయ చరిత!= మన్నింపదగిన నడవడి కలవాడా!; ఈ కృష్ణుండు= ఈ వాసుదేవుడు; ముని మనుజపతుల 
సన్నిధిన్‌= మునులు; రాజులు మొదలగువారి సమీపంలో; అనుత్తమ ్రీతిన్‌= మిక్కిలి గొప్పదైన (ప్రేమతో; దానిన్‌= నేనడిగిన 
దానిని; ఆకర్లింపన్‌= వినటానికి; నినున్‌= నిన్ను; వేడ్కన్‌= కుతూహలంతో; ఉపాసించుచున్‌= (శ్రద్దతో దగ్గరగా కూర్చున్నవాడు 

(ac) ఢా) Vas 

అవుతూ; ఉన్నాడు. 
తాత్సర్యం: మాననీయచరితా! ఈ శ్రీకృష్ణుడు మునులయొక్క, రాజులయొక్క సమక్షంలో నీవు చెప్పేదానిని 
వినటానికై నిండైన ప్రీతితో వేడుకతో నిన్ను ఉపాసిస్తూ ఉన్నాడు. 


విశేషం: ఉపాసన - అంటే దగ్గర కూర్చోవటం అని శబ్బార్థం. (శ్రద్దాసక్తులతో కొలవటం అని రూఢ్యర్థం. 
ta Dథ ps mt [=] 
క. సమ్మోదమ్మున నేనుం । దమ్ములునుం దేల సత్మథాకథన పర 
త్వ మ్మాదరింపు మునివ । ర్లమ్ము నృపచయమ్ము పులకరాజి వహింపన్‌.” 391 


ప్రతిపదార్థం: నేనున్‌= నేనూ; తమ్ములున్‌= మా తమ్ముళ్ళూ; సమ్మోదమ్మునన్‌= మిక్కిలి ఆనందంతో; తేలన్‌= తేలునట్టుగా; 
మునివర్గమ్ము= మునుల సముదాయమూ; నృపచయమ్ము= రాజుల సముదాయమూ; పులకరాబి= రోమాంచం; వహింపన్‌= 
ధరింపగా; సత్‌+కథా కథన పరత్వమ్ము= మంచి కథ చెప్పటంలోని ఆసక్తిని; ఆదరింపుము= ప్రీతితో (గ్రహించుము. 


తాత్సర్యం: నేనూ, మా తమ్ముళ్ళ పరమానందంలో తేలిపోయే విధంగా మునులూ, రాజులూ పులకాంకురాలు 
పొందగా మంచికథ చెప్పటంలోని ఆసక్తిని ఆదరించుము.' 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అనుటయు భీష్ముండు. 392 
తాత్సర్యం: అనగా భీష్ముడు (తరువాతి పద్యంతో అన్వయం). 


క “పుణ్యం బగు నితిహాస మ । గణ్యగుణా! నీకు జెప్పం గను సుకృతము. గా 

రుణ్యనిధి సర్వలోక శ । రణ్యుండు గృష్టుండు విను వరంబు( బడసితిన్‌. 393 
ప్రతిపదార్థం: అగణ్యగుణా!= లెక్కింపజాలనన్ని మంచి గుణాలు కలవాడా!; పుణ్యంబు= మేలైనది; అగు+ఇతిహాసము= 
అయిన పురాతన కథ; నీకున్‌= నీకు; చెప్పన్‌= చెప్పటానికి; కను సుకృతము= పొందే పుణ్యాన్నీ; కారుణ్యనిధి= దయకు Ks 
సర్వలోక శరణ్యుండు= అన్నిలోకాలకు రక్షకుడైనవాడూ అగు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; విను వరంబున్‌= వినే వరాన్నీ, 
పడసితిన్‌= పొందాను. 
తాత్సర్యం: 'గుణనిధీ! పుణ్యమైన పురాతనచరి(త్రను నీకు చెప్పే పుణ్యాన్నీ, దయాసము(ద్రుడూ, అన్ని లోకాలకు 
రక్షకుడూ అయిన శ్రీకృష్ణపరమాత్మ వినే వరాన్నీ పొందాను. 


విశేషం: శ్రీకృష్ణుడు 'సర్వము తాను అయినవాడు”. అతడు నిలుకడగా ఉండి వినటం ఎంత భాగ్యం! ధర్మరాజు ఆ కృష్ణుడి 
అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవాడు. అతడికి చెప్పటం ఎంత పుణ్యవిశేషం! భీష్ముడు దీనిని అభివ్యక్తం చేస్తున్నాడు. 
క, పారాశర్యాదిమునులు । నీ రాజన్యులును వినికి యెంతకు లేదీ 

గారాము నాకు€ బరమో । దారపదావాప్తి గాదె ధర్మతనూజా! 394 
ప్రతిపదార్థం: ధర్మతనూజా!= యమధర్మరాజు ముద్దుబిడ్డా! పారాశర్య+ఆది మునులున్‌= వ్యాసుడు మొదలైన మహర్షులు; 


ఈ రాజన్యులును= ఈ రాజవంశాలవారు; వినికి= వినటం; నాకున్‌= నాకు; ఈ గారాము= ఈ గౌరవం; ఎంతకున్‌= 
ఎంతకు; లేదు; పరమ+ఉదార పద+అవాప్తి= అతి(శ్రేష్టము, మహిమగలదీ అయిన పదం పొందటం; కాదె!= కదా! 


తాత్సర్యం: ధర్మరాజా! శ్రీ, వేదవ్యాసులు మొదలైన మహర్షులు, ఈ రాజవంశంవారూ వినటంవలన నా గౌరవం 
ఎంత ఉన్నతమైనదో చెప్పటానికి వీలులేనిది, పరమపదం పొందటమే కదా! 


విశేషం: వేదవ్యాసుడు అష్టాదశ పురాణాదులకు కర్త. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనదగినవాడు, తక్కినవారు కూడా 

ఇంచుమించు అంతటివారు. ఉత్తమజన్మతో యుద్దాలలో సర్వమూ త్యాగం చేయటానికి సిద్దపడిన మహోన్నతవ్యక్తిత్వం 

కలవారు రాజన్యులు. వీరంతా సావధానంగా వింటూ ఉంటే చెప్పే అదృష్టం ఎంతటిదో చెప్పగలమా! - అనే భావం “ఎంతకు 
లేదు”? అనే పదాలలో గోచరిస్తుంది. 

వ. నీ యడిగిన యట్టిదానికి నొక యితిహాసంబు గలదది యుమామహేశ్వర సంవాదం బనం బరంగు.€ 
బౌరవోత్తమా! యప్పురావృత్తంబు ప్రవర్తించుటకుం గతంబైన కథ మున్ను సెప్పి, మణి దానిం జెప్పిన 
నొప్పియుండుం గావున నప్పరిపాటిం జెప్పెద నవధానపరుండవయి యాకర్ణింపు'మని పలికి, హరికిం 
బరమభక్తిం బ్రణమిల్లి, యప్పాండవముఖ్యు ముఖచంద్రికం దనవిలోచనచకోరంబు లాన నమ్మానవపతికి 
నమ్మాననీయమతి యిట్లనియె. 395 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 617 


ప్రతిపదార్థం: నీ+అడిగిన+అట్టిదానకిన్‌= నీవడిగిన దానికి; ఒక ఇతిహాసంబు= ఒక పూర్వకథ; కలదు= ఉన్నది; అది; 
ఉమామహేశ్వర సంవాదంబు= ఉమ, మహేశ్వరుడు అనే వారి సంభాషణం; అనన్‌= అనగా; పరంగున్‌= ఒప్పుతున్నది; పౌరవ+ 
ఉత్తమా!= పూరువంశం వారిలో శ్రేష్టుడా; ఆ+పురావృత్తంబు=ఆ మునుపటి కథ, (ప్రవర్తించుటకున్‌= జరుగుటకు; కతంబు= 
కారణం; ఐన కథ= అయిన వృత్తాంతం; మున్ను= ముందుగా; చెప్పి; మణి= తరువాత; దానిన్‌= దానిని; చెప్పినన్‌= చెప్పి 
నట్లయితే; ఒప్పి+ఉండున్‌= తగిన విధంగా ఉంటుంది; కావునన్‌=కనుక; ఆ+పరిపాటిన్‌= ఆ వరుసలో; చెప్పెదన్‌= చెప్పుతాను; 
అవధాన పరుండవు= ఏకా(గత కలవాడవు; అయి; ఆకర్షింపుము= వినుము; అని; పలికి; హరికిన్‌= కృష్ణుడికి; పరమభక్తిన్‌= 
గొప్పభక్తితో; ప్రణమిల్లి= నమస్కరించి; ఆ+పాండవముఖ్యు ముఖ చంద్రికన్‌= పాండుకుమారులలో మొదటివాడైన ధర్మరాజు 
ముఖమనే వెన్నెలను; తన విలోచన చకోరంబులు= తన కనులు అనే చకోరపక్షులు; ఆనన్‌= ఆస్వాదిస్తూ ఉండగా; 
ఆ+మానవ పతికిన్‌= ఆ రాజునకు; ఆ+మాననీయమతి= మన్నించదగిన బుద్దివిశేషంగల ఆ భీష్ముడు; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: నీ వడిగిన దానికొక కథ ఉన్నది. దానిని ఉమామహేశ్వర సంవాదం అంటారు. అది ఏర్పడటానికి 
కారణం ముందు చెప్పి, తరువాత దానిని చెప్పితే మేలుగా ఉంటుంది. ఆ వరుసలో చెప్పుతాను - శ్రద్ధగా 
వినుము.” అని మహాభక్తితో కృష్ణుడికి నమస్కరించి, ధర్మరాజు మోము వెన్నెలలను తన కన్నులనే చకోరాలు 
ఆస్వాదిస్తూ ఉండగా (ధర్మరాజు ముఖాన్ని మిక్కిలి ప్రీతితో చూస్తూ) భీష్ముడు ఆ రాజుతో ఇట్టా అన్నాడు. 
విశేషం: ఒక మహాపుణ్యకథను ఒక మహాబుద్దిశాలికి సాక్షాత్తు శ్రీకృష్ణుడి సన్నిధానంలో చెప్పుతున్నాను” అనే అనందం భీష్ముడిలో 
పట్టశక్యం కాని ప్రమాణంలో ఉన్నదని 'ముఖచం(ద్రికి - విలోచనచకోరి రూపకాలు అభివ్యక్తం చేస్తున్నాయి. 


భీష్ముడు ధర్మజునకు శ్రీకృష్ణుని చరిత్రంబు చెప్పుట (సం.13-203-1 (కుంభ)) 
క. తనయుని బడయుటకై తప । మొనరింప(గ రుక్షిణియు సముత్సుకవృత్తిం 
దనతో రా6 దుహినాద్రికి( । జనియెం గృష్టుండు మునులు సంతస మందన్‌. 396 


ప్రతిపదార్థం: కృష్ణుడు= శ్రీకృష్ణుడు; తనయునిన్‌= కుమారుడిని; పడయుటకున్‌+ఐ= పొందటంకొరకు; తపము= తపస్సు; 
ఒనరింప(గన్‌= చేయటానికి; రుక్మిణియున్‌= రుక్మిణీదేవి కూడా; సముత్సుక వృత్తిన్‌= మిక్కిలి వేడుక కల భావంతో; తనతోన్‌= 
తనతో; రాన్‌= రాగా; మునులు= మహర్షులు; సంతసము= సంతోషం; అందన్‌= పొందగా; తుహిన+అద్రికిన్‌= మంచుకొండకు; 
చనియెన్‌= వెళ్ళాడు. 

తాత్పర్యం: శ్రీకృష్ణుడు కుమారుడిని పొందగోరి, తపంచేయటంకొరకు రుక్మిణి కూడా వేడుకతో రాగా మునులు 
ఆనందపడగా హిమవత్సర్వతానికి వెళ్ళాడు. 


విశేషం: కృష్ణుడికి ఇదొకలీల. లోకానికి బోధించే పద్దతులలో తాను ఆచరించటం ఒక పద్దతి. 


వ. ఇట్లు చని, ద్వాదశవార్షిక వ్రతక్షిష్పుండై యున్న కృష్ణుం గాన మునీంద్రులు నారదపర్వత వ్యాసవాల్న్మీకి దేవల 
కాశ్యప ప్రభృతులు శిష్యవర్గంబుతో వచ్చినవారలం బాద్యాసనాది సముచితార్దనంబుల సంభావించిన వార 


లద్దేవునిం బరివేష్టించి పుణ్యగోష్టి నడపుచున్న సమయంబున. 397 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; చని= వెళ్ళి; ద్వాదశ వార్షిక (వ్రత క్రిష్ణుండు+ఐ= పండ్రెండు ఏండ్ల (వ్రతంతో మిక్కిలి 
కష్టపడి ఉన్నవాడై; ఉన్న కృష్ణున్‌= ఉన్న శ్రీకృష్ణుడిని; కానన్‌= చూడటానికి; ముని+ఇంద్రులు= మునిశ్రేష్టులు; నారద పర్వత 
వ్యాస వాల్మీకి దేవల కాశ్యప ప్రభృతులు= నారదుడు; పర్వతుడు, వ్యాసుడు, వాల్మీకి, దేవలుడు, కాశ్యపుడు మొదలైనవారు; 
శిష్యవర్గంబుతోన్‌= శిష్యుల సముదాయంతో; వచ్చినన్‌= రాగా; వారలన్‌= వారిని; పాద్య+ఆసన+ఆది సముచిత+అర్భనంబులన్‌= 
కాళ్ళకు నీరు; కూర్చుండే పీట మొదలైన తగిన పూజలతో; సంభావించినన్‌= మర్యాద చేయగా; వారలు= ఆ మునులు; 
ఆ+దేవునిన్‌= ఆ దేవుడిని; పరివేష్టించి= చుట్టుకొని కూర్చుండి; పుణ్యగోష్టి= పవిత్రమైన సంభాషణ; నడపుచున్‌= సాగిస్తూ; 
ఉన్న సమయంబునన్‌= ఉన్న వేళలో. 


తాత్సర్యం: ఇట్టా వెళ్ళి, పండ్రెండు ఏండ్ల |వ్రతంచేసి, బాగా నలిగి ఉన్న కృష్ణుడిని చూడటానికి నారదుడు, 


పర్వతుడు, వ్యాసుడు, వాల్మీకి, దేవలుడు, కాశ్యపుడు మొదలైన మునులు శిష్యులతోపాటు రాగా, వారికి తగిన 
ఉపచారాలు చేసిన తరువాత వారందరూ కృష్ణుడిని చుట్టుకొని సద్విషయాలు మాటాడుకొంటూ ఉన్న సమయంలో. 


తే. అతని ముఖమున వెడలి మహాగ్ని యమ్మ । హీధరము విపినంబుల నేర్దెం బక్షి 

మృగయుతంబుగ సిద్దసాధ్యగణములు స। మాకులత్వంబుC బొంద. బెల్లడరి యధిప! 398 
ప్రతిపదార్థం: మహా+అగ్ని= గొప్ప అగ్ని; అతని ముఖమునన్‌= అతడి ముఖంనుండి; వెడలి= వెలువడి; ఆ+మహీధరము 
విపినంబులన్‌= ఆ కొండ అడవులను; పక్షి మృగ యుతంబుగన్‌= పక్షులు, జంతువులు అనే వాటితోపాటుగా; సిద్దసాధ్యగణములు= 
సిద్దులు, సాధ్యులు అనే దేవజాతివారి గుంపులు; సమాకులత్వంబున్‌= మిక్కిలి కలతపాటు; పొందన్‌= పొందగా; పెల్టు= 
పెద్దగా; అడరి= వ్యాపించి; ఏర్చెన్‌= కాల్ఫింది. 
తాత్సర్యం: అతడి ముఖంనుండి గొప్ప అగ్ని వెలువడి మృగాలు, పక్షులు, సిద్దులు, సాధ్యులు మొదలైన వారంతా 
గుండెలలో తీవ్రమైన ఆందోళన పొందుతూ ఉండగా పెద్దగా వ్యాపించి, ఆ కొండ అడవులను కాల్చివేసింది. 


విశేషం: మృగాలు, పక్షులు అనే (క్రింది జాతి ప్రాణులను, సిద్దులు, సాధ్యులు అనే దేవజాతి వారినీ చెప్పటంచేత తక్కిన 
అన్ని విధాల ప్రాణుల సంగతీ చెప్పినట్టయింది. 
క. ఆ కృష్ణుండు నిజసౌమ్యా, లోకనమున నాశిఖిని మలు6గ6 జేసిం బూ 

ర్వాకారత నవ్వనము ని । రాకులతం బొల్టె నది మహాద్దుత మయ్యెన్‌. 399 
ప్రతిపదార్థం: ఆ కృష్ణుడు= ఆ కృష్ణభగవానుడు; నిజ సౌమ్య+ఆలోకనమునన్‌= తనదైన మంచి చూపుతో; ఆ శిఖినిన్‌= ఆ 
అగ్నిని; మలుగన్‌= ఆరిపోయే విధంగా; చేసెన్‌= చేశాడు; ఆ+వనము= ఆ అడవి; పూర్వ+ఆకారతన్‌= మునుపటి రూపంతోడనే; 
నిరాకులతన్‌= ఏ కలతపాటు లేని తనంతో; పొల్చెన్‌= (ప్రకాశించింది; అది= ఆ సంగతి; మహా+అద్భుతము= గొప్ప ఆశ్చర్యం 
కలిగించేది; అయ్యెన్‌= అయినది. 
తాత్సర్యం: కృష్ణుడు తన శుభమైన చూపుతో ఆ మంటను మరలింపజేశాడు. ఆ అడవి మునుపటి విధంగానే ఏ 
వికారమూ లేని దయింది. అది అందరకూ ఎంతో అబ్బురం అయి కనిపించింది. 


విశేషం: ఈ విషయం కృష్ణుడికి సర్వభూతాలపై ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 619 


తే. దాని కమ్మును లెల్ల జిత్తమున భయము । విససయంబును బెనంగొన వెఖంగుపాటు 

గదిరి చిత్రరూపంబుల కరణి నుండ । వారి గన్ల్గొని రుక్షిణీవల్లభుండు. 400 
ప్రతిపదార్థం: దానికిన్‌= ఆ సంఘటనకు; ఆ+మునులు= ఆ మహర్షులు; ఎల్లన్‌= అందరూ; చిత్తమునన్‌= హృదయంలో; 
భయము= భీతి; విస్మయంబును= ఆశ్చర్యం; పెనంగొనన్‌= అల్లుకొని పోగా; వెజంగుపాటు= చేష్టలుడిగిన స్థితి; కదిరి= 


వ్యాపించి; చిత్రరూపంబుల కరణిన్‌= చిత్రపటంలోని ఆకారాల విధంగా; ఉండన్‌= ఉండగా; రుక్మిణీ వల్లభుండు= రుక్మిణి 
ప్రియుడు - కృష్ణుడు; వారిన్‌= వారిని; కన్లొని= చూచి. 


తాత్సర్యం: ఆ సంఘటనకు గుండెలో గుబులూ, అచ్చెరువూ కలుగగా, ఆ మునులందరూ నిళ్ళేష్టత పొంది 
బొమ్మలోని రూపాలవలె ఉండగా, కృష్ణుడు వారిని చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: చిత్రపటంలో ఒక భావం తోచే విధంగా గీసిన బొమ్మ ఏ మార్పూ లేక అట్లాగే ఉంటుంది. సాధారణదశలో (ప్రాణులు 

అట్టా ఉండటం అసాధ్యం. తీవ్రమైన భయాదులవలన అట్టి స్థితి సహజంగా ఏర్పడుతుంది. దీనినే 'స్తంభం” అనే భావంగా అలంకార 

శాస్త్రం చెప్పుతున్నది. 

వ. ‘మీరీ యనలంబు తెటిం గేమిగా నెటింగితి? రున్న రూపెలింగింపవలయు' ననుటయు వారలు సభక్తికంబులగు 
చిత్తంబులతోడ. 401 

ప్రతిపదార్థం: మీరు= మీరలు; ఈ+అనలంబు తెజంగు= ఈ అగ్నితీరు; ఏమిగాన్‌= ఏ విధమైనదిగా; ఎటింగితిరి?= 

తెలిసికొన్నారు; ఉన్నరూపు= ఉన్న విధం; ఎజీంగింపవలయున్‌= తెలుపవలె; అనుటయున్‌= అన్నంతనే; వారలు= ఆ 

మునులు; సభక్తికంబులు= భక్తితో కూడినవి; అగు చిత్తంబులతోడన్‌= అయిన హృదయాలతో. 

తాత్సర్యం: 'మీరీ అగ్ని తీరు ఏమిగా తెలిసికొన్నారు? ఉన్నది ఉన్నట్లు చెప్పండి” అంటే వారు భక్తితో నిండైన 

౧ — Ras 
హృదయాలతో (ఇట్లా అంటున్నారు). 


క. దేవా! విశ్వము గలుగుట । నీవలనన; యడంగుటయును నీయందు భవ 
ద్దావాధీనమ సకల । స్థావరజంగమ సమాహితత్వం బెల్లన్‌. 402 


ప్రతిపదార్థం: దేవా!= ప్రభూ!; విశ్వము= ఈ లోకాల సముదాయం; కలుగుట= ఏర్పడటం; నీవలనన్‌+అ= నీవలననే; అడం 
గుటయును= లీనమై పోవటం; నీ అందున్‌+అ= నీయందే; సకల స్థావర జంగమ సమాహితత్వంబు= సమస్తమైన స్థిరంగా 
ఉండే భూతాలయొక్క, కదిలే ప్రాణులయొక్క స్థితి; ఎల్లన్‌= అంతా; భవత్‌+భావ+అధీనము+అ= నీ సంకల్పానికి వశమైనదియే. 


తాత్సర్యం: ప్రభూ! ఈ విశ్వమంతా ఏర్పడటం నీవలననే; అణగిపోవటం నీయందే. కదలనివి, కదలేవి అయిన 
సమస్తభూతాల (ప్రవృత్తి అంతా నీ సంకల్పానికి వశమైనదే. 


తే. నీవు మమ్ము బోధింపంగా నేర్తుగాక | యిమ్మహానలస్సురణంబు నిట్టి దనంగ 
నేము నేర్తుమె? యేమియో యెటు(గ కునికి । గాదె నివ్వెట పడితిమి? కమలనాభ!' 403 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కమలనాభ!= కమలము బొడ్డునందు గల ఓ సర్వాధారా!; నీవు; మమ్మున్‌= మమ్ములను; బోధింపంాన్‌= 
తెలుపగా; నేర్తు(వు); కాక= నేర్చెదవు గానీ; ఈ+మహా+అనల స్పురణంబున్‌= ఈ గొప్ప అగ్ని వెలువడటం; ఇట్టి+అది= 
ఇటువంటిది; అనంగన్‌= అనుటకు; ఏము= మేము; నేర్తుము+ఎ?= సమర్థుల మగుదుమా?; ఏమియో?= అది ఏమో?; ఎలు. 
గక+ఉనికిన్‌= తెలియకపోవటంవలన; కాదె!= కదా!; నివ్వెణపడితిమి?= నిశ్చేష్టులం అయ్యాము? 


తాత్సర్యం: నీవు మాకు తెలుపగలవు గానీ, ఈ అగ్ని వెలువడటం ఏమిటో మేము తెలిసికొనగలమా? అది ఏమో 
తెలియకనే కదా! మేము నిళ్ళేష్టులం అయ్యాము! 


వ. అనుటయు భవదీయ చేతఃప్రసన్నతగాదె జగంబుల వర్తనంబునకు నాధారంబు. 404 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; భవదీయచేతస్‌+ప్రసన్నత= మీదైన హృదయాల నిర్మలత్వం; కాదె= కదా!; 
జగంబుల వర్తనంబునకున్‌= లోకాల సాగుదలకు; ఆధారంబు= ఆధారం. 
తాత్సర్యం: అని ఆ మహర్షులు అనినంతనే కృష్ణుడు 'మీ హృదయాలు ప్రసన్నంగా ఉండటమే కదా లోకాల 
యె (ac) 

సాగుదలకు ఆధారం! (అన్నాడు). 
విశేషం: “సంతో భూమిం తపసా ధారయంతి” అని సూక్తి. “సజ్జనులు తమ తపస్సుచేత భూమిని పట్టి నిలుపుతారు." శ్రీకృష్ణుడు 
ఇక్కడ ఈ వాక్యార్థాన్ని సమన్వయించాడు. 
క. కావున మీకుం బ్రియముగ । నీ వహ్ని తెటింగు దెలియ నెటి(గించెద( జి 

త్తావిలత విడువు( డని కమ । లావరు( డిట్లనియె వారలకు. గురువర్యా! 405 
ప్రతిపదార్థం: కావునన్‌= కనుక; మీకున్‌= మీకు; ప్రియముగన్‌= ప్రీతి కలిగే విధంగా; ఈవహ్నితెణంగు= ఈ అగ్ని తీరు; 
తెలియన్‌= తెలిసే విధంగా; ఎటింగించెదన్‌= తెలుపుతాను; చిత్త+ఆవిలత= హృదయంలోని కలతపాటు; విడువుండు= వదలండి, 


అని; కురువర్యా= ధర్మరాజా!; కమలా వరుండు= లక్ష్మీవల్లభుడైన కృష్ణుడు; వారలకున్‌= వారికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= 
చెప్పాడు. 


తాత్పర్యం: కనుక మీకు ప్రియంగా ఈ అన్ని తీరు తెలియజెప్పుతాను. మీ హృదయాలలోని ఆవేగాన్ని 
తొలగించుకొనండి' అని కృష్ణుడు వారితో ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇప్పుడు వాసుదేవరూపంలో ఉన్నా ఆయన ఎప్పుడూ లక్ష్మీవల్లభుడే! రుక్మిణియే ఇప్పుడు లక్ష్మి 


వ. ఒక దానవు(డు జగన్నా । శకు( డిత్తజిం గలండు వాని జంపుట కేం బూ 
నక యునికి గలిగె వా డ । స్త్రకళావిదు. డగుట నా కతంబున నగుటన్‌. 406 


ప్రతిపదార్థం: ఈశ+తటిన్‌= ఈ సమయంలో; జగత్‌+నాశకుండు= జగత్తును నశింపజేసేవాడు; ఒక దానవుండు= ఒక 
రాక్షసుడు; కలండు= ఉన్నాడు; వాండు= అతడు; అస్త్ర కళా విదుండు= అస్త్రములను కళను చక్కగా ఎరిగినవాడు; అగుట= 
కావటం; నా కతంబునన్‌= నా కారణంగా; అగుటన్‌= కావటంవలన; ఏన్‌= నేను; వానిన్‌= వాడిని; చంపుటకున్‌= చంపటానికి; 
పూనక= సిద్దపడక; ఉనికి= ఉండటం; కలిగెన్‌= కలిగింది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 621 


తాత్సర్యం: ఈ సమయంలో లోకాలను నశింపజేసే రాక్షసుడు ఒకడున్నాడు. వాడు అస్త్రవిద్యలో నేర్పరి కావటం 
నావలననే అయిన కారణంగా వాడిని నేను చంపటానికి సిద్దపడలేదు. 


విశేషం: విద్యనేర్పినవాడు తండ్రి అవుతాడు. తండ్రి కొడుకును చంపటం సాధ్యం కాదు కదా! అంతేకాక విషవృక్షమైనా 
స్వయంగా పెంచి (త్రుంచలేరని కాళిదాసోక్తి. “విషవృక్షోత_పి సంవర్హ్య స్వయం ఛేత్తు మసాంప్రతమ్‌”. 
క. కడు. గ్రొవ్వి వాండు లోకము । నుడుకుల. బెట్టంగ విసివి యుగ్రతపమునం 

గొడుకు. బడసి యద్దనుజుని( । బొడవడ(గింపం దలంచి భూరివ్రతమున్‌. 407 
ప్రతిపదార్థం: వాండు= ఆ రక్కసుడు; కడున్‌= మిక్కిలిగా; (క్రొవ్వి= బలిసి; లోకమున్‌= జగత్తును; ఉడుకులన్‌= బాధలలో; 
పెట్టంగన్‌= పెట్టగా; విసివి= విసుగుచెంది; ఉగ్రతపమునన్‌= ఘోరమైన తపస్సుతో; కొడుకున్‌= కుమారుడిని; పడసి= పొంది; 
ఆ దనుజున్‌= ఆ రాక్షసుడిని; పొడవు+అడ(గింపన్‌= చంపటానికి; తలంచి= సంకల్పించి; భూరివ్రతమున్‌= గొప్ప వ్రతాన్ని. 
తాత్సర్యం: కానీ ఆ రాక్షసుడు (క్రొవ్వి, లోకాలను (త్రిప్పులబెడుతున్నాడు. విసుగుపుట్టి, ఘోరమైన తపస్సుతో 
కొడుకును పొంది ఆ రాక్షసుడిని చంపటానికి సంకల్పించి మహావ్రతాన్ని. (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. నడప మదాత్మ యగ్నియయి నా వదనంబున నిర్గమించె యె 

క్కుడుపడి పద్మగర్జుకడకుం జనె నమ్మహితుండు మన్మథుం 

గొడుకుగం బంచి వే తను మగుడ్చగ వచ్చె. గడంగి పోవున 

ప్పుడు వనమేర్షె నేను గృప( బూర్వవిధం బొడ(గూడ( జూచితిన్‌. 408 
ప్రతిపదార్థం: నడపన్‌= సాగింపగా; మత్‌+ఆత్మ= నా ఆత్మ; అగ్ని= వహ్ని; అయి; నా వదనంబునన్‌= నా నోటినుండి; 
నిర్గమించి= వెలువడి; ఎక్కుడు+పడి= పెద్దదై; పద్మగర్భుకడకున్‌= (బ్రహ్మదగ్గరకు; చనెన్‌= వెళ్ళినది; ఆ+మహితుండు= ఆ 
గొప్పవాడు; మన్మథున్‌= మన్మథుడిని; కొడుకుగన్‌= నా కుమారుడిగా; పంచి= పంపి; వే= వడిగా; తనున్‌= తన్ను; 
మగుడ్పంగన్‌= మరలింపగా; వచ్చెన్‌= వచ్చినది; కడంగి= ప్రయత్నపడి; పోవు+అప్పుడు= తిరిగి పోయే సమయంలో; వనము= 
అడవి; ఏర్చెన్‌= కాల్ఫివేసింది; నేను; కృపన్‌= జాలితో; పూర్వవిధంబు= తొల్లిటి తీరు; ఒడంగూడన్‌= ఏర్పడునట్టుగా; 
చూచితిన్‌= చేశాను. 
తాత్సర్యం: (గొప్పవ్రతం) సాగించగా నా ఆత్మ అన్నీ అయి నా ముఖం నుండి బయటకు వచ్చింది. అది [క్రమంగా 
బాగా పెరిగి, బ్రహ్మదగ్గరకు వెళ్ళింది. ఆ మహానుభావుడు మన్మథుడిని నా కుమారుడిగా పంపి, దానిని మరలించాడు. 
అది తిరిగి పోతూ ఈ అడవిని కాల్ఫివేసింది. నేను జాలిపుట్టి, మరల దానికి మొదటిరూపు కల్పించాను. 


విశేషం: సృష్టి వ్యవహారమంతా (బ్రహ్మ పని. అందుకని అగ్ని అక్కడకు వెళ్ళింది. తిరిగిపోతూ కాల్చటం ఎందుకు? అంటే 
అది దాని స్వభావం. 


వ. ఇది యద్దహనంబు తెటిం' గని చెప్పి యప్పరమపురుషుం డమ్మునివరులతో మటియును. 409 


ప్రతిపదార్థం: ఇది; ఆ+దహనంబు తెజణంగు= ఆ అగ్ని తీరు; అని; చెప్పి, ఆ+పరమ పురుషుండు= ఆ పరమాత్మ; 
ఆ+ముని వరులతోన్‌= మహర్షిశ్రేష్టులగు నారదాదులతో; మణియును= ఇంకా. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: ఆ అగ్ని ఏర్పడిన విధం ఇది" అని చెప్పి ఆ పరమాత్మ ఆ మహర్షులతో ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: ఒక మహారాజు ప్రియమైన సేవకుడి పెండ్లిలో పల్లకీ ప్రక్కన నడుస్తాడు. అయినా అతడు మహారాజే. పరమాత్మ 
అవతారరూపంలో వేరు నామరూపాలు పొందినా పరమాత్మయే. ఈ దృష్టితో ఇక్కడ పరమపురుష శబ్దాన్ని తిక్కనగారు 
ప్రయోగించారు. 


సీ, “లోకత్రయంబున మీకు నవిదితంబు । లేదు త్రికాల సంవేదులార! 
యుత్తమం బగు పురావృత్తంబు చెప్పి కృ। తార్టు( జేయుండు న న్ననిన వారు 
సవినయంబుగ గృతాంజలు లయి 'మమ్మింత । పెద్ద సేయుదె? నీవు పెద్దలకును 
బెద్ద వయత్నసంభృతజగత్రయుండవు । విశ్వప్రకారసంవిదు(డ వేము 


తే. నీ యెటుంగని యితిహాస మేయుగమున । నెటి(గి చెప్పుదు? మనవుడు( జిబుతనగవు 
మోమునకు. జెన్ను సేయ నమ్మురహరుండు । వారలకు నిట్టులను( గురువంశ వర్య! 410 


ప్రతిపదార్థం: (త్రికాల సంవేదులార!= మూడుకాలాలను చక్కగా తెలిసిన విజ్ఞలారా!; లోకత్రయంబునన్‌= మూడు లోకాలలో; 
మీకున్‌= మీకు; అవిదితంబు= తెలియనది; లేదు; ఉత్తమంబు= శ్రేష్టమైనది; అగు పురావృత్తంబున్‌= అయిన ఇతిహాసాన్ని; 
చెప్పి; నన్నున్‌= నన్ను; కృతార్లున్‌= నెరవేరిన కోరిక కలవాడినిగా; చేయుండు= చేయండి; అనినన్‌= అనగా; వారు= ఆ 
మునులు; సవినయంబుగన్‌= వినయంతో; కృత+అంజలులు= పట్టిన దోసిలి కలవారు; అయి; మమ్మున్‌= మమ్ములను; 
ఇంత= ఇంతగా; పెద్ద+చేయుదె?= గొప్పవారిని చేస్తావా?; నీవు; పెద్దలకును= మహావృద్దులకుకూడా; పెద్దవు= పెద్దవాడవు; 
అయత్న సంభృతజగత్‌+ 'త్రయుండవు= ఏ ప్రయత్నంలేకయే చక్కగా భరింపబడిన మూడు లోకాలు కలవాడవు; విశ్వ ప్రకార 
సంవిదుడవు= విశ్వపుతీరును చక్కగా తెలిసినవాడవు; ఏము= మేము; నీ ఎజుంగని ఇతిహాసము= నీ వెరుగని కథను; ఏ 
యుగమునన్‌= ఏ యుగంలో; ఎటింగి= తెలిసికొని; చెప్తుదుము?= చెప్తుతాము; అనవుడున్‌= అని పలుకగా; ఆ+మురహరుండు= 
మురాసురుని సంహారం చేసిన ఆ కృష్ణుడు; చిణుతనగవున్‌= చిన్న నవ్వు; మోమునకున్‌= ముఖానికి; చెన్ను+చేయన్‌= సొంపు 
కూర్చగా; కురువంశవర్య!= కురువంశంలో ఉత్తముడా!; వారలకున్‌= ఆ మునులకు; ఇట్టులు= ఈ విధంగా; అనున్‌= 
అంటున్నాడు. 


తాత్సర్యం: 'మీరు మూడు కాలాలు తెలిసినవారు. మూడు లోకాలలో మీకు తెలియనిది లేదు. నాకొక ఉత్తమ 
ఇతిహాసం చెప్పి నా కోరిక తీర్చండి” అనగా వారు వినయంతో చేతులు జోడించి, 'నీవు మమ్ము ఇంత గొప్ప చేస్తే 
ఎట్లాగు? నీవు పెద్దలకు పెద్దవు. లోకాల నన్నింటినీ అవలీలగా భరించగలవాడవు. విశ్వపు తీరుతెన్నులు చక్కగా 
తెలిసినవాడవు. నీకు తెలియని ఏ కథను మేము ఏ యుగంలో తెలిసి చెప్పగలవారము?” అన్నారు. అప్పుడు కృష్ణుడు 
చిరునగవు మొగానికి వింత శోభ కలిగిస్తూ ఉండగా వారితో ఇట్టా అన్నాడు. 


విశేషం: పెద్దలకు పెద్ద - పెద్దలు సృష్టి స్థితి లయ కర్తలు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు - వారికి పెద్ద పరమాత్మ అని 
తాత్పర్యం. కృష్ణుడు (తికాలాలను, (త్రిలోకాలను తెలిసినవారినిగా మునులను పేర్కొన్నాడు. వారు (ప్రతిగా (త్రిమూర్తులకు 
అతీతమైన పరమాత్మ స్వరూపుడిగా, త్రిలోకాలకంటె మించి ఉన్న విశ్వమయుడుగా పేర్కొన్నారు. 'చిరునగవు'లో తరువాత 
తాను చెప్పబోయే విషయం లీలామాత్ర మనే సూచన ఉన్నది. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 623 


క. “'మానుషయోని జనించితి. । గాన మదీయ మగు బుద్దిగౌరవము దదీ 

యానుగుణత్వోపహితము । గా నెటు(గు(డు మీరు సెప్పు కత విను టసదే? 411 
ప్రతిపదార్థం: మానుషయోనిన్‌= మనుష్య గర్భంలో; జనించితిన్‌= పుట్టాను; కానన్‌= కనుక; మదీయము= నాది; అగు బుద్ధి 
గౌరవము= అయిన బుద్ధిగొప్పతనం; తదీయ+అనుగుణత్వ+ఉపహితము=దొనికి తగిన విధంగా ఏర్పడినది; కాన్‌= అగుటను; 
ఎటు(గు(డు= తెలిసికొనండి; మీరు; చెప్పు కత= చెప్పే కథ; వినుట= వినటం; అసదే?= చిన్న విషయమా? 
తాత్పర్యం: మనుష్యగర్భంలో పుట్టాను. కనుక, నా బుద్దిస్థితి దానికి తగిన విధంగానే ఉన్నది - అని తెలిసికొనండి. 
మీరు చెప్పేకథ నాకు చిన్నదెట్లా అవుతుంది? 


చ. అనుటయు వారలందటు( బ్రియంబున దానికి నియ్యకొన్న నె 

మృనములతోడ 'నీ పనికి మాన్యచరిత్రుండు నారదుండ త 

క్కిన పెటివారు చాలరు ప్రకీర్త నివేకుండు కృష్ణు డర్ధితో 

విన6గ6 బురాతనంబయిన వృత్తము నమ్ముని చెప్పు టొప్పగున్‌. 412 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; వారలు= ఆ మునులు; అందణున్‌= అందరూ; దానికిన్‌= దానికి; ఇయ్యకొన్న 
నెజ+మనములతోడన్‌= ఒప్పుకొన్న నిండు హృదయాలతో; ఈ పనికిన్‌= ఈ కథ చెప్పటం అనే పనికి; మాన్యచరిత్రుండు= 
మన్నన కెక్కిన నడవడి కలవాడు; నారదుండు+అ= నారదుడే; తక్కిన పెజవారు= మిగిలిన ఇతరులు; చాలరు= సమర్ధులు 
కారు; ప్రకీర్యవివేకుండు= మిక్కిలి కొనియాడదగిన వివేకంగలవాడు; కృష్ణుండు; అర్థితోన్‌= కోరికతో; వినంగన్‌= వింటూ ఉంటే; 
పురాతనంబు= (ప్రాత కాలానిది; అయిన వృత్తమున్‌= అయిన సంగతిని; ఆ+ముని= ఆ నారద మహర్షి చెప్పుట=చెప్పటం; 
ఒప్పు= మంచిది; అగున్‌= అవుతుంది. 
తాత్పర్యం: కృష్ణు డట్టా అనగా వారందరూ అంగీకరించిన హృదయాలతో “ఈ పనికి సమర్థుడు నారదుడే. అతడి 
నడవడి ఎంతో మన్నన కెక్కినది. తక్కినవారు దీనికి చాలరు. లోకమంతా పెద్ద ఎత్తున కొనియాడే వివేకంకల 
శ్రీకృష్ణుడు వింటూ ఉంటే పూర్వకథను ఆ ముని చెప్పటమే బాగుంటుంది. 


చ. అని తగ నేక వాక్యత( బ్రియంబున నాతనితోడ నీవు మున్‌ 

కనినది విన్నయట్టిది ప్రకామకుతూహల చిత్తు. డైన కృ 

షుని వినిపింపు నావుడు మనోజ్ఞ కథాకథనంబునందు వే 

డ్క నిగుడ నమ్మునీంద్రు(డు వికాసమునన్‌ మొగ ముల్లసిల్లంగన్‌. 413 
ప్రతిపదార్థం: అని; తగన్‌= బాగుగా; ఏకవాక్యతన్‌= ఒక్కమాట అగునట్టుగా; ప్రియంబునన్‌= ప్రీతితో; ఆతనితోడన్‌= ఆ 
నారదుడితో; నీవు; మున్‌= మునుపు; కనినది= చూచినది; విన్న+అట్టి+అది= విన్నది; ప్రకామ కుతూహల చిత్తుండు= 
పెద్దకోరికతో వేడుక కల హృదయం కలవాడు; ఐన కృష్ణునిన్‌= అయిన కృష్ణుడిని(క్రి; వినిపింపు= చెప్పుము; నావుడున్‌= అని 
పలుకగా; ఆ+ముని++ఇం(ద్రుడు= ఆ మునిశ్రేష్టుడు; మనోజ్ఞ కథాకథనంబునందున్‌= హృదయాన్ని మురిపించే కథను 
చెప్పటంలో; వేడ్క= ఉత్కంఠ; నిగుడన్‌= వ్యాపించగా; మొగము= ముఖం; వికాసమునన్‌= విప్పారుటతో; ఉల్లసిల్లంగన్‌= 


ప్రకాళశించగా. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని ఒక్కమాటగా నారదుడితో ఇట్టా అన్నారు. “నీవు మునుపు చూచినది, లేక వినినది అయిన 
వృత్తాంతం ఎంతో కోరికతో ముచ్చట పడుతున్న కృష్ణుడికి చెప్పుము”. అప్పుడు నారదుడు వేడ్క పుట్టి, ముఖం 
వికాసంతో వెలుగొందుతూ ఉండగా (ఇట్టా అన్నాడు). 

ఉమామహేశ్వర సంవాదంబను నితిహాసంబు (సం.13-205-1 (కుంభ)) 


క. నారాయణ సౌహార్టో । దారత్వవిభూతి మున్న తనకు( గలిమి న 
నారాయణుని మనోరథ । మారం బూరించె శంకరాంబికల కథన్‌. 414 
ప్రతిపదార్థం: నారాయణ సౌహార్ద+ఉదారత్వ విభూతిన్‌= నారాయణుని చెలిమిలోని గొప్పతనపు సంపద; మున్ను+అ= 
ముందే తనకున్‌= తనకు (నారదుడికి); కలిమిన్‌= ఉండటంవలన; ఆ+నారాయణుని మనస్‌+రథము= ఆ నారాయణుడి 
కోరికను; శంకర+అంబికల కథన్‌= పరమేశ్వరుడు, అంబిక అనే వారి కథతో; ఆరన్‌= తనివి తీరా, పూరించెన్‌= నింపాడు. 
తాత్పర్యం: 'నారాయణుని చెలిమి” అనే మిక్కిలి గొప్ప సంపద తనకు పూర్వమే ఉండటంవలన ఉమామహేశ్వరుల 
కథలతో ఆ నారాయణుడి కోరికను తనివితీరా నారదుడు పూరించాడు. 
విశేషం: లోకసామాన్యంగా 'సౌహార్హ శబ్దానికి 'చెలిమి' అని అర్థం. ఇక్కడ విశేషంగా నారాయణుడి హృదయంలో పదిలపరచుకొన్న 
సితిచేత అనే అరం సంభావించాలి. 
థి థి 
వ. అత్తెజంగు వివరించెద నట్లు సమస్త సంయమిసంఘంబును బ్రస్తుతి పూర్వకంబుగా నియోగింపం బ్రియంబునం 
బురాతన కథాకథనంబునకుం బూని యద్దేవముని యద్దేవకీనందనునకు వందనం బాచరించి 
తదభివందనంబు వడసి యవ్విభున కిట్లనియె. 415 


ప్రతిపదార్థం: ఆ+తెజంగు= ఆ పద్దతిని; వివరించెదన్‌= విశేషంగా తెలియజేస్తాను; అట్టు= ఆ విధంగా; సమస్త సంయమి 
సంఘంబును= మునుల సముదాయమంతా; (ప్రస్తుతి పూర్వకంబుగాన్‌= ప్రశంస మొదలుగా; నియోగింపన్‌= నియమించగా; 
ఆ+దేవముని= దేవలోకపు మునియైన ఆ నారదుడు; పురాతన కథాకథనంబునకున్‌= పూర్వకాలపు కథను చెప్పటానికి; 
ప్రియంబునన్‌= ప్రీతితో; పూని= సంకల్పించి; ఆ+దేవకీనందనునకున్‌= దేవకి కొడుకైన శ్రీకృష్ణుడికి; వందనంబు= నమస్కారం; 
ఆచరించి= చేసి; తద్‌+అభివందనంబు= అతడి నమస్కారం; పడసి= (గ్రహించి; ఆ+విభునకున్‌= ఆ దేవుడికి; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: ఆ తీరు వివరంగా చెప్పుతాను. ఆ విధంగా మునులందరూ ప్రశంసతోపాటు తనను నియమించగా 
నారదుడు సంతోషంతో ఇతిహాసం చెప్పటానికి పూనుకొని, ముందు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, అతడి 
ప్రతినమస్కారం (గ్రహించి, అతడితో ఇట్లా అన్నాడు. 


తే. తీరభజనంబునకు నెందు. దిరుగుచుండి । యిత్తుషారనగంబున కేను వచ్చి 
కంటి రమణీయ మగు కేలికావనంబు | సకలతరువల్లరీగుల్మచారుతలము. 416 


ప్రతిపదార్థం: ఏను= నేను; తీర్థ భజనంబునకున్‌= పుణ్యస్థలాలను సేవించటానికి; ఎందున్‌= అన్ని చోటులందు; 
తిరుగుచున్‌+ఉండి= తిరుగుతూ; ఈ+తుషార నగంబునకున్‌= ఈ మంచుకొండకు; వచ్చి= ఏతెంచి; సకల తరు వల్లరీ 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 625 


గుల్మ చారు తలము= అన్ని విధములైన చెట్టు, తీగెలు, పొదలు అనేవాటితో అందమైన చోటు; రమణీయము= మనోజ్ఞమైనది; 
అగు కేలికావనంబున్‌= అయిన ఉద్యానవనాన్ని; కంటిన్‌= చూచాను. 


తాత్పర్యం: నేను పుణ్యస్థలాలు సేవిస్తూ, అన్ని స్థలాలు తిరుగుతూ, ఈ హిమవత్సర్వతానికి వచ్చి, చూడముచ్చట 
అయినది. అన్ని రకాల చెట్టు, తీగెలు, పొదలు అనే వాటితో సుందరంగా ఉన్నదీ అయిన ఒక ఉద్యానవనాన్ని 
చూచాను. 


విశేషం: “భజ సేవాయామ్‌” అని ధాతువు కనుక భజనం అంటే సేవించటం. 


క కోకిలకుల గంధర్వా । నీకధ్వను లెనసి బెరసి నిగుడంగ నమరీ 
లోకభ్రమరీమండలి । కా కలకలనాదములును గలిసి చెలంగన్‌. 417 


ప్రతిపదార్థం: కోకిల కుల గంధర్వ+అనీక ధ్వనులు= కోకిలలగుంపుల యొక్క, గంధర్వుల సముదాయాలయొక్క నాదాలు; 
ఎనసి= విజృంభించి; బెరసి= కలిసిపోయి; నిగుడంగన్‌= వ్యాపించగా; అమరీ= దేవతా(స్తీ; లోక= సముదాయంయొక్క; (భ్రమరీ= 
ఆడు తుమ్మెదల; మండలికా= గుంపులయొక్క; కలకలనాదములును= అవ్యక్తమధుర నాదములు; కలిసి= ఒకదానితో ఒకటి 
కలిసి; చెలంగన్‌= వ్యాపించగా. 


తాత్సర్యం: కోకిలల నాదాలు, గంధర్వుల గానాలు, దేవకాంతల రాగాలు, ఆడు తుమ్మెదల అవ్యక్తమధుర గీతాలు 
కలిసి విజృంభించగా. (తరువాతి వచనంతో అన్వయం). 


వ. ఒప్పు నవ్వనంబునం గనక స్టలంబున శార్జూల చర్మవసన భుజగాభరణ భసితాంగరాగ విరచితాలంకార 
చారు దివ్యదేహుం డగు మహాదేవుండు సుర సిద్దసాధ్య విద్యాధర మునిపుంగవ భూతగణ పరివృతుం డయి 
యున్న నప్పేరోలగంబున నేనును సముచితప్రకారంబున నయ్యనిరూపణీయప్రకారుం గొల్లి యుండితి నట్టి 
సమయంబున. 418 


ప్రతిపదార్థం: ఒప్పు+ఆ+వనంబునన్‌= ఒప్పారే ఆ పూదోటలో; కనక స్థలంబునన్‌= బంగారు తాపడం గల తావున; 
శార్హ్జూల= పులియొక్క; చర్మ= తోలు అనే; వసన= వస్త్రం; భుజగ= పాములనే; ఆభరణ= నగలు; భసిత= విభూతి అనే; 
అంగరాగ= మైపూతలతో; విరచిత= చేయబడిన; అలంకార= శృంగారం గల; చారు= మనోహరమైన; దివ్య= మిక్కిలి 
ఉత్తమమైన; దేహుండు+అగు= దేహం కలవాడైన; మహాదేవుండు= పరమేశ్వరుడు; సుర= దేవతల; సిద్ద=సిద్దుల; సాధ్య= 
సాధ్యుల; విద్యాధర= విద్యాధరుల; మునిపుంగవ= మహర్షివరేణ్యుల; భూత= భూతముల; గణ= గుంపులచేత; పరివృతుండు+ 
అయి= చుట్టబడినవాడై; ఉన్నన్‌= ఉండగా; ఆ+పేరు+ఓలగంబునన్‌= ఆ పెద్ద సభలో; నేనును= నేను కూడా; సముచిత 
ప్రకారంబునన్‌= తగిన తీరున; ఆ+అనిరూపణీయ ్రకారున్‌= ఇట్టివాడని భావించరాని ధోరణిలో గల ఆ సదాశివుడిని; 
కొల్చి= సేవించి; ఉండితిన్‌= ఉన్నాను; అట్టి సమయంబునన్‌ = ఆ సమయంలో. 


తాత్సర్యం: ఆ విధంగా ఒప్పారే ఆ ఉద్యానంలో బంగారు తాపిన (ప్రదేశంలో పులితోలు అనే వస్త్రం, సర్పాల 
ఆభరణాలు, విభూతి మైపూతలతో అలంకరించుకొనిన అతిశ్రేస్టమైన దేహంగల ఆ మహాదేవుడు దేవతలు, సిద్దులు, 
సాధ్యులు, విద్యాధరులు, మునివరులు, భూతములు అనే వారి గుంపులు చుట్టి రాగా కొలువున్న ఆ పెద్ద సభలో 
నేను కూడా తగు తీరున నిరూపించరాని తీరుతెన్నులుగల ఆ స్వామిని కొల్చి ఉన్నాను. ఆ సమయంలో (తరువాతి 
పద్యంతో అన్వయం). 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: సాధ్యులు మొదలయినవారు దేవయోనులనే జాతులవారు. “అనిరూపణీయ ్రకారుండు” ఇది పరమాత్మ లక్షణం. 
మాట, మనసు, చేష్ట అనేవి ఏ విధంగా, ఎందుకు, ఎప్పుడు ఉంటాయో ఎవ్వరికీ తెలియరానివాడు. 


సీ. పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్య న । దీ నివహంబులు దిశలు గొల్లి 
చనుదేర శంకరసద్భశ పరిష్కార । కల్యాణతను వైన గౌరి వచ్చి 
వెనుక దిక్కున మెలుపున( జేరి మోమున । కలంతిన వ్వినుమడి చెలువు నొసంగం 
దమ్మిటేకుల నుల్లసమ్మాడు తన మృదు | కర యుగ్మమునను శంకరుని నేత్ర 


తే. యుగ్మ మల్ల మూసి యున్నంత లోక మ । నర్మ చంద్రతారకాగ్నియై మ 
హాంధకారమగ్న మగుటయు సంక్షోభ | మందె భూతసముదయంబు లెల్ల. 419 


ప్రతిపదార్థం: పుణ్యనదీ నివహంబులు= పుణ్యలైన నదుల సముదాయములు; దిశలు= దిక్కులు; పుణ్య+అంగనా+ఆకారములు= 
పుణ్య(స్త్రీల ఆకారాలు; తాల్చి= ధరించి; కొల్చి= సేవించి; చనుదేరన్‌= రాగా; శంకర సదృశ పరిష్కార కల్యాణ తనువు= 
శంకరుడి అలంకారములను పోలిన అలంకారములతో శుభమైన మేను గలది; ఐన గౌరి= అయిన పార్వతీదేవి; వచ్చి= 
ఏతెంచి; వెనుక దిక్కునన్‌= వెనుక వైపు; మెలుపునన్‌= నేర్పుతో; చేరి= సమీపించి; మోమునకున్‌= మొగానికి; అలతి నవ్వు= 
చిన్న నగవు; ఇనుమడి చెలువున్‌= రెట్టింపు శోభను; ఒసంగన్‌= ఇవ్వగా; తమ్మిటేకులన్‌= పద్మప(త్రాలను; ఉల్లసమ్ము+ఆడు= 
ఎకసెక్కం చేసే; తన మృదు కరయుగ్మమునను= తన మెత్తని చేతుల జంటచేత; శంకరుని నేత్ర యుగ్మము= శివుడి కన్నుల 
జంటను; అల్లన్‌= మెల్లగా; మూసి; ఉన్న+అంతన్‌= ఉన్నంతలో; లోకము= జగము; అనర్క చంద్ర తారక+అగ్ని+ఐ= 
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అగ్ని లేనిదై; మహా+అంధకార మగ్నము= పెనుచీకటిలో మునిగినది; అగుటయున్‌= 
కాగా; భూతసముదయంబులు= ప్రాణుల గుంపులు; ఎల్లన్‌= అన్నీ; సంక్షోభము= కలతపాటును; ఒందెన్‌= పొందాయి. 


తాత్సర్యం: పుణ్యనదులు, దిక్కులు స్తీరూపాలు ధరించి సేవించిరాగా, శివుడి అలంకారంవంటి అలంకారంతో 
శుభమైన దేహంగల పార్వతి మెల్లగా వెనుకవైపునుండి సమీపించి చిరునవ్వు ముఖానికి రెట్టింపు సౌందర్యాన్ని 
కలిగిస్తూ ఉండగా, తమ్మిరేకులను పరిహాసం చేసే తనచేతుల జంటతో శివుడి కనుల జంటను మెల్లగా మూయగా, 
జగమంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్నిలేనిదై పెనుచీకటిలో మునిగిపోయింది. అప్పుడు ప్రాణికోటులన్నీ 


కళవళపడాయి. 
యి 


నిశేషం: ఇందరి ముందర ఈ పరిహాసధోరణి సముచితమా? అని కొందరికి శంక కలుగవచ్చును. పార్వతీపరమేశ్వరులు 
జగత్సితరులు. పిల్లలముందు తల్లిదండ్రులు పిల్లల వినోదంకొరకు ఇట్లా (ప్రవర్తించటం సహజమే. అంతేకాదు. శంకరుడి 
నేత్రాలు సర్వలోకాలకు వెలుగునిచ్చే దివ్యజ్యోతులని నిరూపించటం కూడా లోకమాత ఉద్దేశం కావచ్చును. 


ఉ. అప్పుడు ఫాలలోచనము నప్పరమేశుండు విచ్చె విచ్చినం 
గప్పె. దదగ్నిజిహ్వలు నగం బఖిలంబును గౌరిదేవి య 
ట్లొప్పమి తండ్రి కైన గని యుల్లము బెగ్గిల నీశునంఘ్రులం 
గప్పంగ మౌళిభూషణము కాంతి ప్రణామము. జేసి. జేసినన్‌. 420 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 627 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ఆ+పరమ+-ఈశుండు= ఆ మహేశ్వరుడు; ఫాలలోచనమున్‌= నొసటి కన్నును; 
విచ్చెన్‌= తెరిచాడు; విచ్చినన్‌= తెరువగా; తద్‌+అగ్ని బిహ్వలు= దాని అగ్ని జ్వాలలు; నగంబు= కొండను; అఖిలంబును= 
మొత్తాన్ని; కప్పెన్‌= కప్పివేసినాయి; అట్టు= ఆ విధంగా; ఒప్పమి= కీడు; తండడ్రికిన్‌= తన తండ్రి అయిన హిమవంతుడికి; 
ఐనన్‌= కాగా; కని= చూచి; గౌరిదేవి= పార్వతీదేవి; ఉల్లము= హృదయం; బెగ్గిలన్‌= దిగు లొందగా; మౌళి భూషణము కాంతి= 
శిరస్సునందలి ఆభరణం కాంతి; ఈశు+అం(ఘ్రులన్‌= ఈశ్వరుడి పాదాలను; కప్పంగన్‌= కప్పివేయగా; ప్రణామమున్‌= 
నమస్కారము; చేసెన్‌= చేసినది; చేసినన్‌= చేస్తే. 

తాత్సర్యం: అప్పుడు పరమేశ్వరుడు నొసటి కంటిని తెరిచాడు. దానితో ఆ కంటిమంటలు కొండనంతటినీ 
పొదివివేశాయి. ఆ విధంగా తండ్రికి ఆపద సంభవించగా పార్వతి గుండెలో దిగులుపడి, తన శిరస్సునందలి 
అలంకారపు కాంతి శివుడి పాదాలను కప్పగా చాగిలబడి నమస్కరించింది. అట్లా నమస్కరించగా. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


విశేషం: శిరోభూషణం చంద్రరేఖ కావచ్చును. 


ఆ. హరుండు కరుణం జూడ నా హిమవన్నగ । దాహ ముడిగి శోభితత్వ మొలసె 

నార్య పరమవిస్మయము( బొంది యాసర్వ । భువనకర్తతోడ సవినయముగ. 421 
ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; కరుణన్‌= దయతో; చూడన్‌= చూడగా; ఆ+హిమవత్‌+నగ దాహము= ఆ మంచుకొండ 
మంట; ఉడిగి= పోయి; శోభితత్వము= శోభగలదానితనం; ఒలసెన్‌= కలిగింది; ఆర్య= పార్వతి; పరమ విస్మయమున్‌= గొప్ప 
ఆశ్చర్యం; పొంది; ఆ+సర్వ భువన కర్తతోడన్‌= అన్ని లోకాలకు కర్త అయిన ఆ శివుడితో; సవినయముగన్‌= వినయంతో 
పాటుగా. 
తాత్సర్యం: శివుడు దయతో చూడగా ఆ మంచుకొండ మంట చల్లారి, మరల శోభతో అలరారినది. పార్వతి 
పరమాశ్ళర్యం పొంది, సర్వలోకాలకు నిర్మాత అయిన ఆ శివుడితో వినయంతో. (ఇట్లా అన్నది) 


సీ, నిటలంబుకను దెటిచుటకు( గారణమేమి । సర్వేశ! యిది రహస్యంబు గాక 
యున్నేని( జెప్పవే!' యన్న నద్దేవుండు । కాంత! నీ కెజింగింపంగాని యట్టి 
పని యెందు గల్గునే? వినుము లోకాత్మక । త్వము నాకు గల్లుట వలన జేసి 
నన్నేది వొందిన నన్నిలోకంబుల । నది వొందు€ గాన నాయంబకములు 


తే. నీవు మూయంగ. దిమిరంబు నిఖిలలోక | చయము( గప్పిన భూతముల్‌ భయము. బొందె 
నీ కరంబులు ద్రోవక చీళటియును । జెటుచుటకు ఫాలనేత్రంబు దెఐవవలసె.' 422 


ప్రతిపదార్థం: సర్వ+-ఈశ!= సర్వమునకు (ప్రభువైన ఓ మహేశా! నిటలంబు కను= నొసటికన్ను; తెజచుటకున్‌= తెరవటానికి; 
కారణము= హేతువు; ఏమి?; ఇది= ఈ విషయం; రహస్యంబు= గుట్టయినది; కాక+ఉన్నన్‌+ఏనిన్‌= కాకపోతే; చెప్పవే!= దయతో 
చెప్పుము!; అన్నన్‌= అనగా; ఆ+దేవుండు= ఆ దేవుడు; కాంత!= ఓ ప్రియురాలా!; నీకున్‌= నీకు; ఎటి(గింపన్‌= తెలుపుటకు; 
కాని+అట్టిపని= కూడనిపని; ఎందున్‌= ఎక్కడైనా; కల్నునే?= ఉంటుందా?; వినుము= ఆలకించుము; నాకున్‌= నాకు; 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


లోక+ఆత్మకత్వము= లోకములన్నీ నేనే అయిన భావం; కల్గుటవలనన్‌+చేసి= కలగటంవలన; నన్నున్‌= నన్ను; ఏది= ఏమి; 
పొందినన్‌= పొందినా; అన్ని లోకంబులన్‌= లోకాలన్నింటినీ; అది; పొందున్‌= పొందుతుంది; కానన్‌+కనుక; నా+అంబకములు= 
నా కన్నులు; నీవు; మూయంగన్‌= కప్పగా; తిమిరంబు= చీకటి; నిఖిల లోకచయమున్‌= అన్ని లోకాల సముదాయాన్ని; 
కప్పినన్‌= ఆవరించగా; భూతముల్‌= (ప్రాణులు; భయమున్‌= భయాన్ని; పొందెన్‌= పొందాయి; నీ కరంబులు= నీ చేతులను; 
త్రోవక= తొలగించక; చీకటియును= చీకటిని; చెజచుటకున్‌= పోగొట్టటానికి; ఫాలనేత్రంబు= నొసటి కంటిని; తెజవన్‌+వలసెన్‌= 
తెరువవలసి వచ్చింది. 


తాత్సర్యం: 'సర్వేశా! నొసటికన్ను తెరవటానికి కారణం ఏమిటి? ఇది రహస్యం కాకపోతే చెప్పుము” అని గౌరి 
అడుగగా కాంతా! నీకు తెలుపరానిపని ఎక్కడైనా ఉంటుందా? వినుము. ఈ లోకాలన్నీ నా స్వరూపాలే కనుక 
నా కేది కలిగితే లోకాలన్నింటికీ అదే కలుగుతుంది. నీవు నా కన్నులు మూయగా చీకటి అన్ని లోకాలను 


ఆవరించింది. భూతాలు భయం పొందాయి. నీ చేతులు తొలగించకుండా చీకటిని పోగొట్టటం కొరకు నా 
నుదుటికంటిని తెరవవలసి వచ్చింది. 


విశేషం: చేతులు తొలగించకుండటం ముచ్చట తీర్చటంకొరకు. చేతులు తోసివేస్తే పార్వతి మనస్సు కష్టపడుతుంది. లోకాల 

భయం తొలగించటం తత్‌క్షణకర్తవ్యం. అందు కని మూడవ కన్ను తెరవటం. 

వ. అనిన విని యంబిక తనకు నడుగవలయునట్టివి యడుగుటకు నది యవసరంబుగా( గనికొని యక్కపర్ది 
కిట్లనియె. 423 


ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని; అంబిక= పార్వతి; తనకున్‌= తనకు; అడుగవలయు+అట్టి+అవి= అడుగవలసినవి; 
అడుగుటకున్‌= అడగటానికి; అది; అవసరంబుగాన్‌= తగిన సమయంగా; కనికొని= భావించి; ఆ+కపర్షికిన్‌= ఆ శివుడికి; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: అని చెప్పగా విని పార్వతి తా నడుగవలసినవి అడగటానికి అది తగిన సమయంగా భావించి, శివుడితో 
ఇట్లా అన్నది. 


విశేషం: అంబిక - అన్ని లోకాలకు తల్లి. కపర్షి - శివుడి జటల సముదాయిన్ని కపర్షం అంటారు. అది కలవాడు కపర్టి. 
ఆకాశమంతా ఆయన జడల సముదాయం. అందుకనే ఆయనను వ్యోమకేశు డనికూడా అంటారు. 


క ‘నాలుగు ముఖములు నీకు | న్పాలనయన! కలుగ. గారణం బేమి? మధు 
శ్రీలాలిత్యాస్పద వా । క్యాలీకలనమున నాకు నానతి యీవే!” 424 


ప్రతిపదార్థం: ఫాలనయన!= నొసటిపై కన్నుగల ఓ శివా! నాలుగు ముఖములు= నాలుగు మోములు; నీకున్‌= నీకు; 
కలుగన్‌= ఉండటానికి; కారణంబు= కారణం; ఏమి; మధు= తేనెయొక్క; శ్రీ= సంపదయొక్క; లాలిత్య= ఇంపునకు;ఆస్పద= 
తావు అయిన; వాక్య= మాటల; ఆలీ= వరుసయొక్క; కలనమునన్‌= కూర్పుతో; నాకున్‌= నాకు; ఆనతి+ఈవే= చెప్పవూ! 


తాత్సర్యం: 'నిటలాక్షా! నీకు నాలుగు మొగాలు ఎందుకు ఉన్నాయో తేనెవంటి మాటల కూర్పుతో సెలవివ్వవూ!' 


విశేషం: నిజానికి శివుడికి అయిదు ముఖాలు. ఇక్కడ సాధారణంగా ఉండే ముఖం కాక తక్కిన నాలుగు ముఖాల సంగతి 
అడుగుతున్నట్లు భావించాలి. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అనేవి ఆ అయిదు ముఖాలకుపేర్చు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 629 


వ. అనిన విని యమ్మహాదేవికి నద్దేవుం డిట్లను 'దైత్యులు సుందోపసుందులన నిర్వురు గలరు. వార లవార్య 
భుజవీర్య శౌర్యసంపన్నులు నస్త్రశస్తావధ్యులునై యుండుదురు. వారల వినాశంబునకై మయుండు లోకంబులం 
గల ఒప్పులం దెల్ల నుత్తమసారంబులు దిలప్రమాణంబు లాహరించి యొక్క కామినిం గావించి తిలోత్తమ 
యను పేరిడి నాకడకుం దెచ్చిన నచ్చెలువ నాకుం బ్రదక్షిణంబుగా వచ్చునెడ నేనిది దేవకార్యంబు సేయ నోపు( 
బొమ్మను తలంపుతో నత్తరుణి తిరిగిన దిక్కుదిక్కున కొక్కొక్క మొగంబు దాల్చి దానిం బరీక్షించితి; నాటంగోలెం 
జతుర్ముఖుండనై యుండుదు.’ 425 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; ఆ+మహాదేవికిన్‌= ఆ పార్వతికి; ఆ+దేవుండు= ఆ పరమేశ్వరుడు; ఇట్టు= ఈ 
విధంగా; అనున్‌= అన్నాడు; దైత్యులు= దితి కొడుకులైన రక్కసులు; సుంద+ఉపసుందులు= సుందుడు, ఉపసుందుడు; 
అనన్‌= అనగా; ఇర్వురు= ఇద్దరు; కలరు= ఉండేవారు; వారలు= వారు; అవార్య= నిలువరింపరాని; భుజ= చేతుల; వీర్య= 
సత్తువయొక్క; శౌర్య= పరా(క్రమంయ్మ; సంపన్నులును= సంపద కలవారు; అస్త్ర శస్త్ర+అవధ్యులును= అ(స్తాలకు, ఆయుధాలకు 
చంపరానివారు; ఐ= అయి; ఉండుదురు= ఉండేవారు; వారల వినాశంబునకై= వారల చావుకొరకు; మయుండు= విశ్వకర్మ; 
లోకంబులన్‌= లోకాలలో; కల ఒప్పులందున్‌= ఉన్న అందాలలో; ఎల్లన్‌= అన్నింటిలో; ఉత్తమ సారంబు= మేలైన స్థిరభాగాలను; 
తిలప్రమాణంబులు= నూవుగింజలంత కొలత కలవాటిని; ఆహరించి= తెచ్చి; ఒక్క కామినిన్‌= ఒక కాంతను; కావించి= 
చేసి; తిలోత్తమ; అను పేరు= అనే పేరు; ఇడి= పెట్టి; నా కడకున్‌= నా వద్దకు; తెచ్చినన్‌= తేగా; ఆ+చెలువ= ఆ ఇంతి; 
నాకున్‌= నాకు; ప్రదక్షిణంబుగాన్‌= వలగొనునట్టుగా; వచ్చు+ఎడన్‌= వచ్చే సమయంలో; నేను; ఇది= ఈమె; దేవకార్యంబు= 
దేవతలపనిని; చేయన్‌+ఓపున్‌= చేయగలదు; పొమ్ము; అను తలంపుతోన్‌= అనే భావనతో; ఆ+తరుణి= ఆ యువతి; తిరిగిన 
దిక్కు దిక్కునకున్‌= తిరిగిన ప్రతి దిక్కునకు; ఒక్క+ఒక్క మొగంబు= ఒక్కొక్క మొగం; తాల్చి= ధరించి; దానిన్‌= 
ఆమెను; పరీక్షించితిన్‌= చూచాను; నాటన్‌+కోలెన్‌= ఆ దినం మొదలుగా; చతుర్‌+ముఖుండను+ఐ= నాలుగు ముఖాలు 
కలవాడనై; ఉండుదున్‌= ఉంటున్నాను. 


తాత్సర్యం: అంటే విని పరమేశ్వరుడు పార్వతికి ఇట్టా చెప్పాడు. 'సుందుడు”, 'ఉపసుందుడు” అనే రక్కసు 
లిరువురు ఉండేవారు. వారి భుజశక్తీ, శౌర్యమూ తిరుగులేనివి. అస్రాలకు, శస్తాలకు చంపరానివారుగా ఉండేవారు; 
వారిని చంపటంకొరకు విశ్వకర్మ అన్ని లోకాలలో ఉన్న అంద చందాల నన్నింటినీ నూవుగింజ అంత లెక్కలో తెచ్చి, 
ఒక కామినిగా చేసి, తిలోత్తమ అని పేరు పెట్టి, నా వద్దకు తెచ్చాడు. ఆమె నా చుట్టు ప్రదక్షిణంగా తిరిగింది. నే 
నాకాంత దేవకార్యం చేస్తుందిలెమ్ము - అని ఆమె తిరిగిన ప్రతిదిక్కుకు ఒక్కొక్క మొగం పెట్టి చూచాను. 
ఆనాటినుండి నాలుగు మోములవాడనై ఉన్నాను.' 


విశేషం: అస్త్రం అంటే మంత్ర ప్రయోగంగల ఆయుధం. శస్త్రం అంటే సాధారణమైన ఆయుధం. వీర్యం అంటే దేహశక్తి, 
శౌర్యం మనశ్ళక్తి. ప్రదక్షిణం అంటే పూజ్యవ్యక్తులను, వస్తువులను తనకు కుడిచేతివైపుగా ఉంచుకొని తిరిగిరావటం. దీనివలన 
సర్వస్త్వరూపభావన కలుగుతుంది. “కామం కలది, కామం కలిగించేది” అని కామిని” శబ్దానికి రెండర్భాలను ఇక్కడ భావించవచ్చును. 
శివుడు దిక్కు కొక మొగం పెట్టుకొని చూడటం వ్యామోహంతో కాదు. ఆమె సామర్థ్యాన్ని పరీక్షించటంకొరకు. 


చ. అన విని గౌరి “నీకు భువనాధిప! కంఠమునందు. గప్పు గ 
ల్లిన కత మేమి? నాకు నెటిం గింపుము' నావుడు దేవదైత్యు లం 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


బునిధి సుధార్ధమై తరువ( బుట్టి విషంబు త్రిలోకభీకరం 
బనితరసాధ్యమై యొదవె; నత్తజి. దాల్లితి దాని గుత్తుకన్‌. 426 


ప్రతిపదార్థం: అనన్‌= అనగా; విని; గౌరి= పార్వతి; భువన+అధిప!= సర్వలోక (ప్రభూ!; నీకున్‌= నీకు; కంఠమునందున్‌= 
మెడయందు; కప్పు= నలుపు; కల్గిన కతము= కలిగిన కారణం; ఏమి?; నాకున్‌= నాకు; ఎణీ(గింపుము= తెలుపుము; 
నావుడున్‌= అన్నంతనే; దేవదైత్యులు= దేవతలు, రాక్షసులు; సుధా+అర్థము+ఐ= అమృతంకొరకు; అంబునిధిన్‌= సముద్రాన్ని; 
తరువన్‌= చిలుకగా; విషంబు= విషం; పుట్టి; త్రిలోకభీకరంబు= మూడు లోకాలకు భయం పుట్టించేది; అనితరసాధ్యము+ఐ= 
ఇతరులకు లొంగనిదై; ఒదవెన్‌= కలిగింది; ఆ+తణిన్‌= ఆ సమయంలో; దానిన్‌= ఆ విషాన్ని; కుత్తుకన్‌= కంఠంలో; 
తాల్చితిన్‌= పెట్టుకొన్నాను. 


తాత్సర్యం: అప్పుడు పార్వతి జగదీశా! నీకు కంఠంలో నలుపెందుకు కలిగింది?” అని అడిగితే శివుడు దేవతలు 


రక్కసులు అమృతం కొరకు సముద్రాన్ని చిలికారు. అప్పుడు ముల్లోకాలకు భయం కలిగిస్తూ ఎవ్వరికీ అణపరానిదై 
విషం పుట్టింది. నేను దానిని కంఠంలో పెట్టుకొన్నాను. 


విశేషం: నిజానికి ఈ విషయం పార్వతికి తెలియనిది కాదు. 'మింగుమనె సర్వమంగళి అని భాగవతం. ఈ ప్రశ్నలన్నీ 
అడగటం లోకానుగ్రహంకొరకు మాత్రమే అని మనం గుర్తించాలి. 


తే. అట్లు కంఠంబునందు మహావిషంబు । దాల్చి నీలత గల్గిన దాన. జేసి 
కమలజాది సురులు నీలకంఠు€ డంచు । నన్ను. గొనియాడి రప్పుడు నలినవదన!' 427 


ప్రతిపదార్థం: నలినవదన!= పద్మంవంటి మోముగల ఓ భవానీ!; అట్టు= ఆ విధంగా; కంఠంబునందున్‌= గొంతుకలో; 
మహావిషంబు= ఘోరమైన విషం; తాల్సి= ధరించి; నీలత= నలుపు; కల్షినదానన్‌+చేసి= కలిగిన కారణంగా; కమలజ+ఆది 
సురులు= (బ్రహ్మ మొదలైన దేవతలు; నీలకంఠుండు= నీలకంఠుడు; అంచున్‌= అంటూ; అప్పుడు= ఆ సమయంలో; 
నన్నున్‌= నన్ను; కొనియాడిరి= (ప్రశంసించారు. 


తాత్సర్యం: పార్వతీ! ఆ విధంగా గొంతుకలో భయంకరమైన విషం ధరించిన కారణంగా నలుపు ఏర్పడింది. 
(బహ్మమొదలైన దేవతలు నీలకంఠుడని నన్ను కొనియాడారు. 


విశేషం: నల్లని మచ్చ నిజానికి ప్రశంసకు పట్టుకాదు. కానీ లోకరక్షణకు గుర్తుగా నిలిచిన కారణంగా (ప్రశంస కలిగింది. 


వ. అని చెప్పి శంకరుం 'డింక నేమి యడుగవల? తడుగు మనుటయు.. 'బినాకం బెల్ల యాయుధంబులకంటె 
మెచ్చి పట్టుదు దీనికిం గతంబెయ్యది?' యని యడిగిన నా మృడుం డామృడాని కిట్లనియె. 428 


ప్రతిపదార్థం: అని; చెప్పి; శంకరుండు= శివుడు; ఇంకన్‌= ఇంకా; ఏమి= ఏది; అడుగన్‌+వలతు= అడుగగోరుతున్నావో; 
(దానిని); అడుగుము; అనుటయున్‌= అనినంతనే; పినాకంబు= పినాకం అనే ధనుస్సును; ఎల్ల+ఆయుధంబులకంటెన్‌= 
ఆయుధాల న్నింటికంటె; మెచ్చి; పట్టుదు= తాల్చుతూ ఉంటావు; దీనికిన్‌= దీనికి; కతంబు= కారణం; ఏ+అది= ఏది; అని; 
అడిగినన్‌= అడిగితే; ఆ మృడుండు= ఆ శివుడు; ఆ మృడానికిన్‌= ఆ పార్వతికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 631 


తాత్పర్యం: అని చెప్పి శంకరుడు “ఇంకా ఏమి అడుగగోరావో అడుగుము” అంటే పార్వతి “నీవు పినాకాన్ని అన్ని 
ఆయుధాలకంటె ఎక్కువ ఇష్టంతో పట్టుకొని ఉంటావు. దీనికి కారణం ఏమిటి? అని అడిగితే శివుడు భవానికి ఇట్టా 
అన్నాడు. 
సీ. ఆదియుగంబున నబల! కణ్వుం డను | సంయమి తపము నిష్టానిరూఢి 

మెయి( జేయ? బెరి6 గె వల్మీకంబు దనువు ము । నుంగ నప్పుట్ట వేణువును బుట్టె 

విను లోకసామాన్యఘనత గాకుండ మ । హాద్దుతాయామంబు నధికమైన 

పరిణాహమును గల్గె బ్రహ్మ యమ్మునికి( బ్ర । త్యక్షమై వరమిచ్చె నతనిమీ(ద( 


ఆ. బెరింగియున్న వెదురు గరమర్దిం దాం బుచ్చి । కొని జగద్దితంబు గోరి చేసె 
నాకు విష్ణునకు( బినాకశార్‌బ్లము లగ్ర | ఖండమున నొనర్చె గాండివంబు. 429 


ప్రతిపదార్థం: అబల!= ఓ ఇంతీ!; ఆదియుగంబునన్‌= మొదటి యుగంలో; కణ్వుండు అను సంయమి= కణ్వుడనే గొప్ప 
నిగ్రహం కల ముని; నిష్టానిరూఢి మెయిన్‌= నిష్ట చెదరని స్థితితో; తపము= తనస్సు; చేయన్‌= చేయగా; తనువు= ఒడలు; 
మునుంగన్‌= మునుగునట్టుగా; వల్మీకంబు= పుట్ట; పెరిగాన్‌= పెరిగింది; ఆ+పుట్టన్‌= ఆ పుట్టనుండి; వేణువును= వెదురును; 
పుట్టెన్‌= పుట్టింది; విను= వినుము; లోకసామాన్యఘనత= లోకంలో సాధారణమైన గొప్పతనం; కాక+ఉండన్‌= కాకుండా; 
మహా+అద్భుత+ఆయామంబున్‌= చాలా ఆశ్చర్యకరమైన పొడవూ; అధికము= ఎక్కువది; ఐన పరిణాహమును= అయిన 
వెడల్పు; కల్గెన్‌= కలిగినవి; (బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; ఆ+మునికిన్‌= ఆ మునికి; ప్రత్యక్షము+ఐ= సాక్షాత్కరించి; వరము= 
కోరిన దానిని; ఇచ్చెన్‌= అనుగ్రహించాడు; అతనిమీందన్‌= అతడిపై; పెరింగి+ఉన్న వెదురు= పెరిగి ఉన్న వెదురు; కరము= 
మిక్కిలి; అర్ధిన్‌= కోరికతో; తాన్‌= తాను; పుచ్చికొని= తీసికొని; జగత్‌+హితంబు= లోకాలకు మేలు; కోరి= కాంక్షించి; 
నాకున్‌= నాకు; విష్ణునకున్‌= విష్ణుడికి; పినాక శార్‌జ్ఞములు= పినాకం అనే వింటినీ, శార్‌జ్లం అనే వింటినీ; అ(గ్రఖండమునన్‌= 
పై ముక్కతో; గాండీవంబున్‌= గాండీవమనే ధనుస్సునూ; చేసెన్‌= చేశాడు. 


రజ 


తాత్సర్యం: మొదటిదైన కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్టతో తపస్సు చేశాడు. అతడి ఒడలు 
మునిగిపోయే విధంగా పెద్ద పుట్ట పెరిగింది. దానిమీద ఒక వెదురు కూడా పుట్టింది. ఏదో లోకసాధారణమైన 
గొప్పదనంతో కాకుండా మహాశ్చర్యం కలిగించే పొడవూ, మిక్కిలి వెడల్పూ దానికి కలిగాయి. బ్రహ్మ ఆ మహర్షికి 
ప్రత్యక్షమై వరమిచ్చాడు. ఆ వెదురు తాను తీసికొని, లోకాల మేలు కాంక్షించి నాకు పినాకాన్నీ, విష్ణువుకు శార్‌జ్లం 
అనే వింటినీ, చివరి తునుకతో గాండీవాన్నీ చేశాడు. 


వ. ఇవ్విధంబున విండ్లు మూండు గావించి లోకహితం బాచరించి యవ్విరించి యమ్మూండవ విల్లు దా గైకొని 
తనలోకంబునకుం జనియె నిది పినాకంబు సంభావనీయంబైన తెటిం' గని చెప్పిన. 430 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; విండ్డు= ధనుస్సులు; మూ(డు= మూడింటిని; కావించి= నిర్మించి; 
లోకహితంబు= లోకపు మేలు; ఆచరించి= చేసి; ఆ+విరించి= ఆ (బ్రహ్మ; ఆ+మూండవ విల్లు ఆ మూడవదైన గాండివం 
అనే వింటిని; తాన్‌= తాను; కైకొని= (గ్రహించి; తనలోకంబునకున్‌= తనదైన సత్యలోకానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఇది; 
పినాకంబు=పినాకమనే ధనుస్సు; సంభావనీయంబు= మన్ననగొన్నది; ఐన తెణంగు= అయిన తీరు; అని; చెప్పినన్‌= చెప్పగా. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా మూడు విండ్డు చేసి లోకాలకు మేలు కావించి, ఆ బ్రహ్మ ఆ మూడవ వింటిని తాను 
(గ్రహించి, తన లోకానికి వెళ్ళాడు. పినాకాన్ని ఎక్కువగా మన్నించటానికి గల కారణం ఇది అని చెప్పగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. విని గిరితనూజ “పెటి వా । హనముల నొల్లక వృషంబు నఖిలేశ్వర! నె 

మృనమునఈ. గైకొని యెక్కుదు । వినగా నే వలతు. జెప్పవే కారణమున్‌?' 431 
ప్రతిపదార్థం: విని= ఆలకించి; గిరితనూజ= కొండబిడ్డ పార్వతి; అఖిల+-ఈశ్వర!= సర్వేశ్యరా!; పె వాహనములన్‌= 
ఇతరములగు ఎక్కిరింతలను; ఒల్లక= ఇష్టపడక; వృషంబున్‌= ఎద్దును; నెజ+మనమునన్‌= నిండు హృదయంతో; కైకొని= 
ఆదరించి; ఎక్కుదు(వు)= ఎక్కుతావు; కారణమున్‌= కారణాన్ని; వినంగాన్‌= వినటానికి; ఏన్‌= నేను; వలతున్‌= కోరుతున్నాను; 
చెప్పవే= చెప్పుము. 
తాత్సర్యం: అంటే విని పార్వతి “సర్వేశ్వరా! ఇతరవాహనాలను ఇష్టపడక నిండు మనస్సుతో ఆదరించి ఎద్దును 

ల లు 

ఎక్కుతూ ఉంటావు. కారణం వినాలనే కోరికతో ఉన్నాను. దయతో చెప్పుము” అన్నది. 


వ. అనిన నద్దేవు. డమ్మహాదేవి కిట్లనియె. 432 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+దేవుండు=ఆ దేవుడు; ఆ+మహాదేవికిన్‌= ఆ మహాదేవి పార్వతికి; ఇట్టు= ఈ విధంగా; 
అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగా శివుడు పార్వతితో ఇట్లా అన్నాడు. 


సీ, హిమవన్నగంబునం దేను లోకహితార్థ | మైన మహాతప మాచరింప 
గోవులు చుట్టు. దే(కువ సెడి తిరిగి నన్‌ | సంకట పెట్టిన బంకజాక్షి! 
కోపించిచూడ సంతాపాకులత్వంబు. । బొందె గోకుల మరవిందభవుండు 
నమరులు( జనుదెంచి ప్రార్థించి వృషముం గా । నిక యిచ్చి కరుణ జనింప( బలికి 


తే. నాకు గోపతి యనియెడు నామ మిచ్చి । రపుడు గోబాధ మాని రయ్యమలవృషము 
వాహనము. గేతువునుగా శివప్రచార । మాచరింతు నెల్లెడ నది యాది గాంగ. 433 


ప్రతిపదార్థం: పంకజాక్షి!= తామరవంటి కనులుగల ఓ భవానీ! హిమవత్‌+నగంబునందున్‌= మంచుకొండమీద; ఏను= 
నేను; లోకహిత+అర్థము= లోకముమేలు ప్రయోజనంగా గలది; ఐన మహా తపము= అయిన గొప్ప తపస్సు; ఆచరింపన్‌= 
చేస్తూ ఉండగా; గోవులు= ఆవులు; చుట్టున్‌= అన్నివైపుల; తే(కువ+చెడి= భయంపోయి; తిరిగి= సంచరించి; నన్‌= నన్ను; 
సంకట పెట్టినన్‌= కష్టపెట్టితే; కోపించి= కోపం పొంది; చూడన్‌= చూడగా; గోకులము= ఆవులమంద; సంతాప+ఆకులత్వంబున్‌= 
దుఃఖంచేత కలతపడిన తనాన్ని; పొందెన్‌= పొందినది; అరవిందభవు(డును= బ్రహ్మయు; అమరులున్‌= దేవతలు; చనుదెంచి= 
వచ్చి; ప్రార్దించి= ప్రార్ధనచేసి; వృషమున్‌= ఎద్దును; కానిక= కానుకగా; ఇచ్చి= ఒసగి; కరుణ= దయ; జనింపన్‌= కలుగునట్టుగా; 
థి థ లు (col 
పలికి= మాటాడి; నాకున్‌= నాకు; గోపతి; అనియెడు నామము= అనే పేరు; ఇచ్చిరి= ఇచ్చారు; అపుడు= ఆ సమయంలో; 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 633 


గోబాధ= ఆవుల బాధను; మాన్ఫిరి= పోగొట్టారు; ఆ+అమలవృషము= దోషంలేని ఆ ఎద్దు; వాహనమున్‌= వాహనం; 
కేతువును= ధ్వజమునూ; కాన్‌= కాగా; అది= ఆ సమయం; ఆది కాంగన్‌= మొదలుగా; ఎల్ల+ఎడన్‌= అన్ని తావులందు; 
శివ ప్రచారము= మంగళమైన సంచారం; ఆచరింతున్‌= చేస్తూ ఉంటాను. 


తాత్సర్యం: నేను లోకాల మేలుకొరకు మంచుకొండమీద గొప్ప తపస్సు చేస్తూ ఉండగా చుట్టూ ఆవులు చేరి, 
భయం తీరి తిరుగుతూ నన్ను కష్టపెట్టాయి. అప్పుడు నేను కోపించి చూడగా అవి బాధపడ్డాయి. బ్రహ్మ, దేవతలు 
వచ్చి నన్ను ప్రార్థించి, దయపుట్టే మాటలు పలికి, నాకొక ఎద్దును కానుకగా ఇచ్చి, 'గోపతి' అనే పేరు పెట్టి గోవుల 
బాధ తీర్చారు. అది మొదలు నేనా ఎద్దును వాహనంగా, ధ్వజంగా చేసికొని శుభమైన సంచారం అన్ని తావులలో 
చేస్తూ ఉన్నాను.” 

విశేషం: శివుడికి ఏ కోరికాలేదు. మరి తపస్సు ఎందుకంటే లోకం మేలుకొరకే. 


వ. అనుటయు నంబిక యప్పరమేశుతో “నీవు పరమ శుచులును రమణీయంబులు నగు నివాసంబుల 
వసియింపక యశుచియు( గేశాస్టికపాల దుర్గంధదుర్దర్శంబునైన శృశానంబున నునికికి. గతంబేమి?” యనిన 
నతం డిట్లనియె. 434 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; అంబిక= పార్వతి; ఆ+పరమ+-ఈశుతోన్‌= ఆ మహేశ్చరుడితో; నీవు; పరమ 
శుచులును= మిక్కిలి పరిశుభ్రంగా ఉండేవీ; రమణీయంబులును= అందంగా ఉండేవీ; అగు నివాసంబులన్‌= అయిన 
నెలవులందు; వసియింపక= ఉండక; అశుచియున్‌= శుభ్రతలేనిదీ; కేశ= వెండ్రుకలు; అస్థి= ఎముకలు; కపాల= పురైలు; 
దుర్గంధ= పాడుకంపు అనే వాటితో; దుర్దర్శంబున్‌= చూడరానిదీ; ఐన శ్మశానంబునన్‌= అయిన వల్లకాటిలో; ఉనికికిన్‌= 
ఉండటానికి; కతంబు= కారణం; ఏమి; అనినన్‌= అనగా; అతండు= ఆ శివుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అనగా పార్వతి పరమేశ్వరుడితో “గొప్ప శుచి కలవీ, మనోహరమైనవీ అయిన నెలవులలో ఉండక 
శుభ్రతలేనిదీ, జుట్టు, ఎముకలు, పుర్రెలు, కంపు అనువాటితో చూడరాని వల్లకాటిలో నీవు ఉండటానికి కారణం 
ఏమిటి? అని అడిగింది. అప్పుడు శివు డిట్లా అన్నాడు. 


శివుడు పార్వతికి( దనశ్శ్మశానవాసతకు( గారణంబు చెప్పుట (సం13-207-1(కుంభ)) 


ఉ. 'క్రూరపు భూతముల్‌ జనుల ఘోరవిధంబుల ముట్టి యెప్పుడున్‌ 

మారణ మాచరింప(గ సమస్తజనంబులు నాశ మొందంగా 

వారిజసంభవుం డెటింగి వచ్చి ననుం దగ గాంచి తత్త్సతీ 

కారము సే(తకై వినయగౌరవ మొప్పంగ వేండె; వేండినన్‌. 435 
ప్రతిపదార్థం: క్రూరము+భూతముల్‌= క్రూరమైన ప్రాణులు; జనులన్‌= జనులను; ఘోరవిధంబులన్‌= భయంకరమగు 
తీరులతో; ముట్టి= తాకి; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; మారణము= వధ; ఆచరింప(గన్‌= చేయగా; సమస్తజనంబులు= అందరు 
జనులు; నాశము+ఒందంగాన్‌= నాశం పొందగా; వారిజ సంభవుండు= పద్మమునపుట్టిన బ్రహ్మ; ఎటింగి= తెలిసికొని; వచ్చి= 
ఏతెంచి; ననున్‌= నన్ను; తగన్‌= తగు విధంగా; కాంచి= తూచి; తద్‌+(ప్రతీకారము+చే(తకున్‌+ఐ= దానికి ప్రతిక్రియచేయటం 
కొరకు; వినయగౌరవము= వినయంతో కూడిన గౌరవము; ఒప్పంగన్‌= ఒప్పగా; వేండెన్‌= ప్రార్థించాడు; వేండినన్‌= ప్రార్థించగా. 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: క్రూరభూతాలు జనులను ఘోరంగా తాకి, వధ చేశాయి. సమస్తజనాలు నళిస్తున్నారు. బ్రహ్మ అది 
తెలిసికొని నా కడకు వచ్చి, నన్ను తగు విధంగా చూచి, దానికి మారుచేత చేయవలసిందిగా నన్ను వేడుకొన్నాడు. 
అట్లా ప్రార్థిస్తే (తరువాతి వచనంతో అన్వయం). 


విశేషం: తగన్‌ - సముచితమర్యాదతో, అభివాదనం మొదలైన పనులుచేసి అని భావం. 


వ. నిశ్చితంబుగా నొక్కెడనుండి లోకంబులు రక్షింపవలయు నని తలంచితి నట్టియెడ. 436 


ప్రతిపదార్థం: నిశ్చితంబుగాన్‌= నిర్లయింపబడినదిగా; ఒక్క+ఎడన్‌= ఒక్కచోట; ఉండి= నిలిచి; లోకంబులు= లోకాలను; 
రక్షింపవలయున్‌= కాపాడాలి; అని; తలంచితిన్‌= తలపోశాను; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 

తాత్పర్యం: నిర్ణయించుకొనిన ఒక (ప్రదేశంలో ఉండి లోకాలను కాపాడాలని భావించాను. అప్పుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. మోక్షపరులు శుచిస్తానముగ( బ్రశంస | సేయుదురు విజనత్వవిశేష మెటి(గి 

కాన యింపై శృశానంబు మానసమున । నొలసె6 గావున నయ్యెడ నునికి గలిగె. 437 
ప్రతిపదార్థం: మోక్షపరులు= మోక్షమునందు ఆసక్తికలవారు; శుచిస్థానముగన్‌= పవిత్రమైన స్థానంగా; విజనత్వ విశేషము= 
జనాలు లేని |ప్రత్యేకస్టితిని; ఎటి6౧= తెలిసికొని; ప్రశంస+చేయుదురు= గొప్పగా చెప్పుతారు; కాన= కనుకనే; ఇంపు+ఐ= ఇష్టమైనదై; 
శృశానంబు= వల్లకాడు; మానసమునన్‌= మనస్సులో; ఒలసెన్‌= మెదలినది; కావునన్‌= కనుక; ఆ+ఎడన్‌= ఆ తావున; ఉనికి= 
ఉండటం; కలిగెన్‌= కలిగింది. 
తాత్సర్యం: మోక్ష మందు ఆసక్తికలవారు జనాలులేని కారణంగా పవిత్రస్థానం అని శ్మశానాన్ని పొగడుతారు. 
కనుక నాకు వల్లకాటిమీద మనస్సు కలిగింది. అక్కడ ఉండటం అందువలన కలిగింది. 
విశేషం: కేశాదులు శుచిత్వానికి భంగాలు కావు. జనసంచారంవలననే దుష్ట్రభావాలు వ్యాపించి, శుచిత్వం నశిస్తుంది. 
వస్తుశౌచం కాదు. భావశౌచం ముఖ్యం అని ఈ పద్యం (ప్రతిపాదిస్తున్నది. 
చ. అచటన యుండి లోకముల నన్నిటి నాత్మ దలంచి రక్ష సే 

యుచు విహరింతు, భూతచయ మొక్కటం గూడి చరించుచున్న్మికిం 

బ్రచురకుతూహలుండ నయి రాగము. బొందుదు నట్లుగాన నా 

కచటు నివాసమయ్య విను మన్యతలంబులు దాని. బోలునే? 438 
ప్రతిపదార్థం: అచటన్‌+అ= అక్కడనే; ఉండి= నెలకొని; లోకములన్‌= లోకాలను; అన్నిటిన్‌= అన్నింటినీ; ఆత్మన్‌= 
ఆత్మలో; తలంచి= భావించి; రక్ష= రక్షణ; చేయుచున్‌= చేస్తూ; విహరింతున్‌= తిరుగుతూ ఉంటాను; భూతచయము= 
ప్రాణుల సముదాయం; ఒక్కటన్‌= ఒక్కచోట; కూడి= కలిసి; చరించుచున్‌+ఉన్కికిన్‌= తిరుగుతూ ఉండటానికి; ప్రచుర 
కుతూహలుండను= మిక్కిలి వేడుక కలవాడను; అయి; రాగమున్‌= (ప్రీతిని; పొందుదున్‌= పొందుతూ ఉంటాను; అట్లు+కానన్‌= 


అట్టు కనుక; నాకున్‌= నాకు; అచటు= ఆ తావు; నివాసము=ఉండే నెలవు; అయ్యెన్‌= అయినది; వినుము; అన్యతలంబులు= 
వేరుచోట్టు; దానిన్‌= ఆ శ్మశానాన్ని; పోలునే= పోలునా? 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 635 


తాత్సర్యం: అక్కడనే ఉండి లోకాలను మనస్సులో భావించి, రక్షణ చేస్తూ ఉంటాను. సర్వభూతాలు ఒక్కచోట 
ఉండి కలిసి తిరుగుతూ ఉంటాయి కనుక మిక్కిలి వేడుకతో ప్రీతి పొందుతూ ఉంటాను. కనుక నా కది 
నివాసమైనది. పెరతావులు దానిని పోలవు గదా! 


విశేషం: సర్వ(ప్రాణులూ మరణం తరువాత ఉచ్చనీచ భేదాలు లేకుండా తిరగేతావు కనుక శ్మశానం శివుడికి ప్రీతిపాత్రమైనదని 
భావం. 


తే. అనిన భసితాంగరాగంబు నస్థి ఫణధ | రాభరణములు. బరశుశూలాయుధములు 

నై మహోగ్రతభీకరమైన రూప । మభవ! యేల కైకొంటి వీ? వనియె గిరిజ. 439 
ప్రతిపదార్థం: అనినన్‌= అని శివుడు చెప్పగా; గిరిజ= పార్వతి; అభవ!= శివా!; భసిత+అంగరాగంబు= బూడిద అనే 
మైపూతా; అస్థి ఫణధర+ఆభరణములు= ఎముకలు, పాములు అనే ఆభరణాలూ; పరశు శూల+ఆయుధములు= గండ్రగొడ్డలి, 
శూలము అనే ఆయుధాలున్నూ; ఐ= అయి; మహా+ఉగగ్రతన్‌= మిక్కిలి తీవ్రతగల; భీకరము= వెరపు పుట్టించేది; ఐన 
రూపము= అయిన రూపాన్ని; ఈవు= నీవు; ఏల?= ఎందుకు?; కైకొంటివి= (గ్రహించావు?; అనియెన్‌= అన్నది. 
తాత్సర్యం: అని శివుడు పలుకగా పార్వతి 'బూదిపూత, ఎముకల, పాముల ఆభరణాలు, గొడ్డలి, శూలం అనే 
ఆయుధాలు అనేవాటితో మిక్కిలి తీవ్రతగల భయంకరమైనరూపం ఎందుకు ధరించావు? అని అడిగింది. 


విశేషం: అభవుండు - పుట్టుకలేనివాడు అంటే తక్కిన వికారాలు కూడా లేనివాడని భావం. 


వ. అనుటయు నమ్మహేశ్వరుం డాపరమేశ్వరితోడ. 440 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని పలుకగా; ఆ+మహా+ఈశృరుండు= ఈ పరమేశ్వరుడు; ఆ పరమ+-ఈశ్వరితోడన్‌= 
లోకాలన్నీ ఏలే ఆ పార్వతితో. 


తాత్పర్యం: అప్పుడు శివుడు పార్వతితో ఇట్లా అన్నాడు. 
విశేషం: ఈ ఘట్టంలో పార్వతికి “పరమేశ్వరి” వంటి పేరు వాడటంలో ఒక రహస్యం ఉన్నది. ఆమె ప్రశ్నలన్నీ స్వజ్ఞానం 
కొరకు కాదు. లోకాలకు తెలిపే మార్గం మాత్రమే ఇది. ఇది గుర్తించవలసిన విషయం. 


సీ. 'లోకస్వరూపంబు లోలాక్షి! రెండు వి । ధమ్ములు శీత ముష్టమ్ము నాగ 
జనునివి రెంటను సకలంబు గ్రథితమై । యుండు సౌమ్యాగ్నేయయోగకలిత 
మఖిలజగంబు సౌమ్యము విష్ణు డాగ్నేయ । మేను వహింతు మయ్యిరుదెఅంగు 
లెనయుట గొని భరియింతు నీ విశ్వంబు€ । గావున నాగ్నేయ భావరూఢ 


తే. యైన యాకృతి లోకహితార్థముగ వ । హించినాండ నింకెయ్యది యీవు నన్ను 
నడిగి దడుగుము' నావుడు నార్య 'సోము€ । దల. బ్రియంబున నేటికిం దాల్చి? తనియె. 441 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: లోల+అక్షి!:= విలాసపు చూపులు కల ఓ కాంతా!; లోక స్వరూపంబు= లోకం తీరు; రెండు విధమ్ములు= 
రెండు రకాలు; శీతము= చల్లనిది; ఉప్ణము= వేడిది; నాంగన్‌= అనగా; చను+ఇవి= సాగే ఇవి; రెంటన్‌= రెంటియందు; 
సకలంబు= అంతా; (గథితము= కూర్చబడినది; ఐ= అయి; ఉండున్‌= ఉంటుంది; అఖిలజగంబు= సమస్త లోకమూ; 
సౌమ్య+ఆగ్నేయ యోగ కలితము= చంద్రుడి భావం; అగ్నిభావం అనే వాటి కలయికతో కూడినది; సౌమ్యము= సోమలక్షణం 
గలదానిని; విష్ణుడు= విష్ణువు; ఆగ్నేయము= అగ్ని సంబంధం అయిన దానిని; ఏను= నేను; వహింతుము= పట్టుకొని 
ఉంటాము; ఆ+ఇరు తెజంగులు= ఆ రెండు తీరులు; ఎనయుటన్‌= కలిసి ఉండటాన్ని; కొని= (గహించి; ఈ విశ్శంబున్‌= 
ఈ సమస్త లోకాల సముదాయాన్ని; భరియింతున్‌= భరిస్తూ ఉంటాను; కావునన్‌= కనుక; ఆగ్నేయ భావ రూఢ= అగ్ని 
సంబంధంగల భావంతో గట్టిగా నిలిచి ఉన్నది; ఐన+ఆకృతి= అయిన ఆకారాన్ని; లోకహిత+అర్థముగన్‌= లోకం మేలు 
ప్రయోజనంగా; వహించినాండన్‌=భరించాను; ఈవు=నీవు; ఇంకన్‌= ఇంకా; ఏ+అది= ఏది; నన్నున్‌= నన్ను; అడిగెదు= 
అడుగుతావో; అడుగుము; నావుడున్‌= అని పలుకగా; ఆర్య= పార్వతి; సోమున్‌= చంద్రుడిని; తలన్‌= తలమీద; ప్రియంబునన్‌= 
ఇష్టంతో; ఏటికిన్‌= ఎందుకు; తాల్చితి?= పెట్టుకొన్నావు?; అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: 'వనితా! లోకస్వరూపం రెండు రకాలు. చల్లదనం, వెచ్చదనం అనే ఈ రెండు విధాలతో సకలమూ 
కూర్చబడి ఉంటుంది. ఈ జగత్తంతా సౌమ్యము, ఆగ్నేయము అనే రెంటి కలయికతో కూడి ఉన్నది. సౌమ్యమైన 
దానిని విష్ణువూ, ఆగ్నేయమైన దానిని నేను భరిస్తూ ఉంటాము. ఆ రెంటినీ కలిపి ఈ విశ్వాన్ని నేను వహిస్తూ 
ఉంటాను. కనుక అగ్నిసంబంధమైనభావంలో పాతుకొనిపోయిన ఆకారం లోకంమేలుకొరకు తాల్ఫాను. ఇంకా ఏమి 
అడగాలో అడుగుము.' అంటే పార్వతి 'నీవు చంద్రుడిని ప్రేమతో తలపై ధరించటానికి కారణం ఏమిటి? అని 
అడిగింది. 
విశేషం: సౌమ్యం - సోముడితనం, చల్లదనం, ఆహ్హాదకత మొదలైనవి. ఆగ్నేయం - అగ్ని సంబంధమైనది. వెచ్చదనం, 
భీకరత్వం మొదలైనది. ఇక్కడ ఇద్దరిని చెప్పినా నిజానికి తత్త్యం ఒక్కటే. సౌమ్యం ఉన్నచోటు విష్ణువనీ, ఆగ్నేయం ఉన్నచోటు 
శివుడనీ వ్యవహార భేదమే కానీ వస్తుభేదం లేదని గుర్తించాలి. దానికి “అయ్యిరు తెజంగు లెనయుటం గొని భరియింతు 
నీ విశ్వంబు” అనే వాక్యం ప్రమాణం. 
చ. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిననాండు సురాలి కేను జీ 

డన మొనరించుచోట వికటంబుగ సోముని మేను ద్రొక్కంగా 

నను శరణంబు వేండిన మనంబున నక్కటికంబు పుట్టి చే 

సిన దురితంబు సోమునిట సేయకపోదని మౌళి. దాల్చితిన్‌.” 442 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; దక్షుయజ్ఞమునకున్‌= దక్షుడు చేసిన యజ్ఞానికి; అల్లిననాండు= కోపగించినప్పుడు; 
సుర+ఆలికిన్‌= దేవతల గుంపునకు; ఏను= నేను; పీడనము= బాధ; ఒనరించుచోటన్‌= చేసే తావున; సోమునిమేను= 
చంద్రుడి దేహాన్ని; వికటంబుగన్‌= అడ్డదిడ్డంగా; త్రొక్కగాన్‌= త్రొక్కివేయగా; ననున్‌= నన్ను; శరణంబు= రక్షణ; వే(డినన్‌= 
ప్రార్థించగా; మనంబునన్‌= హృదయంలో; అక్కటికంబు= జాలి; పుట్టి= కలిగి; చేసిన దురితంబు= చేసిన కీడు; సోమున్‌= 
చంద్రుడిని; ఇటు= ఈ విధంగా; చేయక= చేయకుండా; పోదు= నశించదు; అని; మౌళిన్‌= తలమీద; తాల్చితిన్‌=ధరించాను. 
తాత్పర్యం: పార్వతి అట్టా అడుగగా శివుడు చెప్పుతున్నాడు. 'దక్షయజ్ఞంలో నేను కోపగించినపుడు దేవతల 
నందరినీ హింసించాను. ఆ సందర్భంలో చంద్రుడి దేహాన్ని అడ్డదిడ్డంగా త్రొక్కివేశాను. అతడు నన్ను శరణు 


ఆనుశాసనిక పర్వము - చతుర్థాశ్వాసము 637 
కోరాడు. మనస్సులో జాలి కలిగి చంద్రుడికి చేసిన కీడు ఇట్టా చేస్తే కానీ పోదని భావించి తలపై ధరించాను. 


చ. అన విని కొల్టి యున్న మునులందటు నీశుదయావిశేషము 

న్మనముల మెచ్చి పొంగి యభినందనపూర్వము గాంగ భక్తియున్‌ 

వినయము నుల్లసిల్లం బదివేల విధంబులC( బ్రస్తుతించి ర 

య్యనుపమధాము గౌరి సమయం బిది నా కని మోడ్పు. గేలితోన్‌. 443 
ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; కొల్చి ఉన్న మునులు= సేవించి ఉన్న మునులు; అందటున్‌= 
అందరూ; ఈశు దయా విశేషమున్‌= ఈశ్వరుడి దయయందలి మహిమను; మనములన్‌= హృదయాలలో, మెచ్చి= గొప్పగా 
భావించి; పొంగి= ఆనందపు ఉబ్బు పొంది; అభినందనపూర్వము గాగన్‌= మంచిమాటలు ముందు ఉండునట్టుగా; భక్తియున్‌= 
భక్తీ, వినయమున్‌= అణకువా; ఉల్లసిల్లన్‌= ప్రకాశిస్తూ ఉండగా; పదివేల విధంబులన్‌= పదివేల తీరులతో; |ప్రస్తుతించిరి= 


కొనియాడారు; గౌరి= పార్వతి; ఆ+అనుపమధామున్‌= సాటిలేని నెలవుగల ఆ శివుడిని; ఇది; నాకున్‌= నాకు; సమయము= 
తగువేళ; అని; మోడ్సు+ కేలితోన్‌= మోడ్చిన చేతితో. 


తాత్సర్యం: ఇట్లా చెప్పగా విని మునులందరూ ఈశ్వరుడి దయను, దొడ్డతనాన్ని హృదయాలలో మెచ్చుకొని పొంగి 
మంచిమాటలతో, భక్తివినయాలతో, పదివేల పద్దతులతో ప్రశంస చేశారు. గౌరి శివుడితో “ఇది నాకు సమయం' అని 
చేతులు జోడించి (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇది ఘట్టానికి ఉపసంహారవాక్యం. శివుడి పనులన్నీ పరమదయకు (ప్రతీకాలే. అందులో అపకారం చేసిన చంద్రుడిని 
రక్షణ కోరినంతమా(త్రాన నెత్తిన పెట్టుకొనటం దయకు పరాకాష్ట దీనినే మునులు సంభావించారు. 


తే. లోలలోచన దీప్తులు బాలచంద్ర | భూషణుని వదనంబున( బొలయ మునుల 
మానసంబులు సంప్రీతి నూన సాంత్వ । నస్వరంబుగ నిట్లను నలిననాభ! 444 


ప్రతిపదార్థం: నలిననాభ!= పద్మము బొడ్డునందుగల దేవా!; లోలలోచన దీప్తులు= విలాసంగా కదలాడే కన్నుల కాంతులు; 
బాలచంద్ర భూషణుని వదనంబునన్‌= శివుడి ముఖాన; పొలయన్‌= వ్యాపించగా; మునుల మానసంబులు= మునుల 
హృదయాలు; సంట్రితిన్‌= నిండైన తృప్తిని; ఊనన్‌= తాల్పగా; సాంత్వన స్వరంబునన్‌= మెత్తని కంఠనాదంతో; ఇట్టు= ఈ 
విధంగా; అనున్‌= అన్నది. 
తాత్సర్యం: కృష్ణా! విలాసంగా కదిలే కన్నుల కాంతులు శివుడి ముఖంమీద తిరుగుతుండగా; మునుల హృదయాలు 
నిండు తృప్తిని తాల్పగా మెత్తని స్వరంతో ఇట్టా అన్నది. 
విశేషం: ఇక్కడ కవి పూర్వ సంభావితార్థాన్ని కొంత స్పష్టం చేస్తున్నారు. “మునుల మానసంబులు సంప్రీతిమానన్‌' అంటే 
ఉమ (ప్రశ్నలు వారి సంతృప్తి కొరకే అని భావం. 
క, “వర్ణాశ్రమ ధర్మము లభి । వర్ణింపుము వేదనిరతవత్సల! యవి నా 

కర్ణములతో నఖిలజన । కర్ణంబుల( బొంది పుణ్యకర్తృత యొసంగున్‌.' 445 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వేదనిరతవత్సల!= వేదములయందు చెడని పుత్రప్రమగల ఓ శంకరా!; వర్ష+ఆశ్రమ ధర్మములు= వర్షములు, 
ఆశ్రమములు అనేవాటి ధర్మాలు; అభివర్షింపుము= చక్కగా తెలుపుము; అవి; నా కర్లములతోన్‌= నా చెవులతో పాటు; అఖిల 
జనకర్షంబులన్‌= జనులందరి చెవులను; పొంది= చేరి; పుణ్యకర్ళత= పుణ్యానికి కర్తలయ్యే స్థితిని; ఒసంగున్‌= ఇస్తాయి. 
తాత్సర్యం: శివా! వర్ణముల, ఆ(శ్రమముల ధర్మాలను చక్కగా తెలియజెప్పుము. అవి నా చెవులతోపాటు మానవులందరి 
చెవులలో (ప్రవేశించి వారికి పుణ్యం చేసిన తనాన్ని ఇస్తాయి.” 
విశేషం: వర్షములు - (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతులు; ఆశ్రమాలు - (బ్రహ్మచర్య, గార్హస్ట్య, వానప్రస్థ, సన్న్యాసములు. 
వ. అనియెననియిట్లు గౌరి లోక హితార్ధంబుగా వర్ణాశ్రమధర్మంబులు పరమేశ్వరు నడుగుటయు నారదముని 

కృష్ణునకుం జెప్పిన తెజంగు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట యుపన్యసించిన నాకర్ణించి. 446 
ప్రతిపదార్థం: అనియెన్‌= అని పలికినది; అని; ఇట్టు= ఈ విధంగా; గౌరి= పార్వతి; లోకహిత+అర్థంబుగాన్‌= లోకం 
మేలుకొరకని; వర్ష+ఆ(శ్రమ ధర్మంబులు= వర్ణాలు, ఆ(శ్రమాలు అనేవాటి ధర్మాలను; పరమేశ్వరున్‌=శివుడిని; అడుగుటయున్‌= 
అడగటాన్ని; నారదముని= నారదమహర్షి కృష్ణునకున్‌=కృష్ణుడికి; చెప్పిన తెజంగు= చెప్పినతీరు; భీష్ముండు= భీష్ముడు; 
ధర్మజునకున్‌= ధర్మరాజునకు; చెప్పుట= చెప్పటం; ఉపన్యసించినన్‌= తెలుపగా; ఆకర్షించి= విని. 
తాత్పర్యం: అని పలికింది. అని ఈ విధంగా పార్వతి లోకం మేలుకొరకు వర్ణాశ్రమ ధర్మాలను పరమేశ్వరుడిని 
అడగటాన్ని నారదమహర్షి కృష్ణుడికి చెప్పినతీరు భీష్ముడు ధర్మరాజునకు వివరించటాన్ని చక్కగా తెలిపితే విని. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: ఇక్కడ తెలిపినవాడు వైశంపాయనుడు. విన్నవాడు జనమేజయుడు. ఇక్కడ వక్షశోతల జంటలు నాలుగు 
ఉన్నాయి. 

వైశంపాయనుడు - జనమేజయుడు; 


భీష్ముడు - ధర్మరాజు; 
నారదుడు - కృష్ణుడు; 
శివుడు - పార్వతి. 


పార్వతికి చెప్పినాడని నారదుడు కృష్ణుడికి తెలిపిన విషయాన్ని భీష్ముడు ధర్మరాజునకు వివరించాడని వైశంపాయనుడు 
జనమేజయుడికి చెప్పాడు. నిజానికి మరొక జంట కూడా ఉన్నది. సూతుడు - శౌనకాది మునులు. ఇది సమన్వయం. 


క, మునివర! నాదగు చిత్తం । బున గౌోతూహలము చాల మొలతెంచి తలి 
ర్పున నెలరారెడు నేర్చడ । వినిపింపుము మీది కథ సవిస్తారముగన్‌. 447 


ప్రతిపదార్థం: మునివర!= ఓ వైశంపాయనా!; నాది+అగు= నాయొక్క; చిత్తంబునన్‌= హృదయంలో; కౌతూహలము= 
వేడుక; చాలన్‌= ఎక్కువగా; మొలతెంచి= పుట్టి; తలిర్పునన్‌= చిగురు తొడగటంతో; ఎలరారెడున్‌= వికాసం పొందుతున్నది. 
మీ(ది కథ= తరువాతి వృత్తాంతం; సవిస్తారముగన్‌= పెంపొందించిన రూపం కలుగునట్టుగా; ఏర్పడన్‌= తెలిసేవిధంగా; 
వినిపింపుము= వినిపించుము. 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 639 


తాత్సర్యం: మునివరా! నా హృదయంలో వేడుక మొలకెత్తి చిగురుతొడిగి పెంపుతో ఉన్నది. తరువాతి కథ 
విస్తారంగా తెలిసేవిధంగా వినిపించుము. 


వ. అని యడుగుటయు. 448 


తాత్సర్యం: అని అడుగగా. 
ఆశ్వాసాంతము 


మ. స్పుటతత్వోదయ సంభృతైకమధురా! భూతైకరక్షాధురా! 
తటినీ పింఛమనోజ్ఞమౌళిలలితా! దాంతాత్మసంకీలతా! 
త్రుటితాపత్వ సమున్నత్రాశ్రితజనా! దూరాంజనా! సువ్రతో 
తృటశీలావనలోల! దివ్యహృదయా! ధర్మప్రసన్నోదయా! 449 


ప్రతిపదార్థం: స్పుట= స్పష్టంగా తెలిసిన; తత్త్య= జ్ఞానం యొక్క; ఉదయ= పుట్టుకచేత; సంభృత= చక్కగా పొందబడిన; 
ఏక= ఒకటే అయిన; మధురా!= ఆనందపు తీపి కలవాడా!; భూత+ఏక రక్షాధురా!= ప్రాణులను కేవలభావంతో రక్షించే 
బరువు కలవాడా!; తటినీ= నది; పింఛ= నెమలిపురి అనే వాటితో; మనోజ్ఞ= సుందరమైన; మౌళి= శిరస్సుతో; లలితా!= 
సుకుమారమైనవాడా!; దాంత+ఆత్మ సంకీలతా!; ఇంద్రియ నిగ్రహంగల హృదయంగలవారిచేత కూర్చబడేవాడా!; (త్రుటిత+ఆపత్వ 
సమున్నత+ ఆ(శితజనా!= తొలగించబడిన, విపత్తులు గల్లి యుండటంచేత, గొప్పవారైన, ఆ(శయించినజనులు గలవాడా! 
దూర+అంజనా!= దూరమైన అంటు (లంపటం) కలవాడా!; సువ్రత+ఉత్కటశీల+అవనలోల!= మంచి ఆచారాలతో కూడిన 
గొప్ప స్వభావంగలవారిని రక్షించటంలో ఆసక్తిగల దివ్యమైన హృదయం కలవాడా!; ధర్మప్రసన్న+ఉదయా!= ధర్మంచేత 
'ప్రసన్నమయ్యే హృదయం కలవాడా! 

తాత్పర్యం: స్వామీ! హరిహరనాథా! నీవు స్పష్టంగా తెలిసిన జ్ఞానంచేత బాగా నిండిన ఆనందం కలవాడవు, 
(ప్రాణులను రక్షించే కేవలభావం కలవాడవు. గంగానది, నెమలిపింఛం అనేవాటితో సుందరమైన శిరస్సుతో 
సుకుమారమైనవాడవు. యోగులు అనుసంధించుకొనే దైవానివి. ఆపదలు తొలగి ఉదాత్తులయిన ఆ(శ్రితజనాలు 


కలవాడవు. సంసారాదుల లంపటాలు ఏమీ లేనివాడవు. చక్కని ఆచారనిష్టగల స్వభావం కలవారిని రక్షించటానికై 
వెంపరలాడే దివ్వహృదయం కలవాడవు. మనుష్యుల ధర్మాచరణంచేత ప్రసన్నమయ్యే హృదయం కలవాడవు. 


విశేషం: 'తటినీ పింఛి అనే చోటమాత్రమే హరుడు, హరి కానవస్తారు. తక్కిన సంబోధనలన్నీ ఉభయ సాధారణాలు. 
భగవదానందం చక్కగా తెలిసినవారికి మాత్రమే కలుగుతుందని మొదటి సంబోధన తాత్పర్యం. 
దాంతాత్ములంటే యోగులు. వారు ఎడతెగకుండా ధ్యానంలో పరమాత్మను అనుసంధించుకొంటూ ఉంటారు. 


జన్మము, జర మొదలైన భయంకరమైన ఆపదలు తునుకలుగా చీలిపోయినపుడు వారు 'సమున్నతులు' - మిక్కిలి 
ఎత్తెనవారు. అంటే పరమాత్మస్వరూపులే అవుతారు. ఆ విధంగా ఆ(శ్రితులను చేసేవాడు స్వామి అని “త్రుటిత' - ఇత్యాది 
సంబోధన తాత్పర్యం. 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


మానవుడు ధర్మం ఆచరిస్తే పరమాత్మ హృదయం ప్రసన్నమవుతుంది. కనుక ధర్మాచరణమే మానవకర్తవ్యం అనే 
బోధ చివరి సంబోధనలో తెలియవస్తుంది. 
క. దేహాభిమాన సంభృత | మోహతమోనిరసనాభిముఖ! భూరివివే 
కాహీన మహాసత్త్య స | మాహిత చిన్మాత్రరూప! మధురిమ సుభగా! 450 


ప్రతిపదార్థం: దేహ=శరీరమునందు; అభిమాన= నేను అనే అభిమానంతో; సంభృత= నిండిన; మోహ= అజ్ఞానం అనే; తమః 
= చీకటిని; నిరసన= పారద్రోలుటయందు; అభిముఖ!= అనుకూలత కలవాడా!; భూరి= గొప్ప; వివేక= జ్ఞానంతో కూడిన; 
అహీన= తక్కువతనంలేని; మహాసత్త్య= గొప్ప సత్వగుణం కలవారియందు; సమాహిత= చక్కగా ఉంచబడిన; చిత్‌+మా(త్ర 
రూప!= జ్ఞానం మాత్రమే అయిన రూపంగలవాడా!; మధురిమ సుభగా!= ఆనందమనే మాధుర్యంతో సుందరమైనవాడా! 


తాత్సర్యం: స్వామీ! 'దేహమే నేను' అనే భావమే అజ్ఞానం. దానితో నిండి మోహమనే చీకటిని త్రోసివేయటంలో 
నీవు అనుకూలుడవు. గొప్ప జ్ఞానం కలిగిన మహానుభావులలో నెలకొని ఉన్న జ్ఞానాకారుడవు. ఆనందంతో సుందరుడన్ర. 


విశేషం: 'దేహాభిమానంి అనగా నించే దేహమే నేను అనే భావన. దీనితో నిండిపోయి ఉంటుంది అజ్ఞానం. అది 
భయంకరమైన కారుచీకటివంటిది. అందులోపడి దిక్కుతోచనివారు భక్యాదులచేత సేవిస్తే పరమాత్మ దానిని రూపుమాపటానికి 
సిద్దంగా ఉంటాడు. 


అజ్ఞానం నశించి తరువాత జ్ఞానాన్ని సాధించాలి. అది ఏదో కొంచెం పాటిదైతే లాభంలేదు. భూరివివేకం కావాలి. 
అది కలవారు “మహాసత్వులు” అవుతారు. ఇందులో రెండర్భాలు భావించవచ్చును. గొప్ప సత్వగుణం కలవారు. గొప్ప 
గుండెబలం కలవారు అని ఆ రెండర్జాలు. గొప్ప సత్త్యమంటే శుద్దతత్తం. గొప్ప హృదయబలం అంటే జగత్తును త్రోసివేయగల 
థి ఠా — 
పరమాత్మను పట్టుకొనగల ధీమా! అది కలవారి హృదయంలో బ్ఞానైకస్వరూపంతో భగవంతుడు ఉంటాడు. 


అజ్ఞానాన్ని రూపుమాపి, జ్ఞానాన్ని హృదయంలో పదిలపరచుకొంటే లభించే ఫలం పరమానందం. అది పరమాత్మ 

స్వరూపమే. దానితో అతడు సుందరుడు. ఇందులో ఈ విధంగా పరమాత్మ ధర్మాలు అయిన సత్‌, చిత్‌, ఆనందస్వరూపాలు 
మూడు రూపుదిద్దుకొన్నాయి. 
మాలిని : 

త్వరిత విహిత గాఢధ్యాయి సంమోదవాదా! 

స్పురదరి దృఢశూల స్పూర్తి సంశస్తహస్తా! 

తరణి శశిమయత్వోదారతా చిత్రనేత్రా! 

పరమ నియతనిష్టాభవ్యహృత్పద్మసద్యా! 451 
ప్రతిపదార్థం: త్వరిత= తొందరగా; విహిత= చేయబడిన; గాఢ= తీవ్రమైన; ధ్యాయి=ధ్యానంగలవారి; సంమోద=ఆనందంతో 


కూడిన; వాదా!=పలుకులు కలవాడా!; స్ఫురత్‌= తళతళలాడుచున్న; అరి=చ(క్రము; దృఢ= గట్టిదైన; శూల= శూలము అనే 
వాటి; స్ఫూర్తి= కదలికచేత; సంశస్త= మిక్కిలి కొనియాడదగిన; హస్తా!= చేతులు కలవాడా!; తరణి శశిమయత్వ= సూర్యచంద్ర 


ఆనుశాసనిక సర్వము - చతుర్జాశ్వాసము 641 


భావాల; ఉదారతా= గొప్పతనంతో; చిత్రనేత్రా!= విచిత్రములైన కనులు కలవాడా!; పరమ= మిక్కిలి (శ్రేష్టమైన; నియత= 
పట్టుతప్పుని; నిష్టా= నిష్టచేత; భవ్య= మిక్కిలి గొప్పదైన; హృత్‌+పద్మ సద్మా!= హృదయమనే పద్మం స్థానం అయినవాడా! 


తాత్పర్యం: హరిహరదేవా! నీవు తొందరతో కూడి చేసిన తీవ్రధ్యానం కలవారి ఆనందవాక్కులే స్వరూపంగా 
కలవాడవు. తళతళళాడే చక్రమూ, గట్టిదైన త్రిశూలమూ అనే వాటి కదలికలతో (ప్రశస్తమైన చేతులు కలవాడవు. 
సూర్యచంద్ర రూపాలయిన మహోదాత్త చిత్రనేత్రాలు కలవాడవు. మహానిష్టచేత భవ్యమైన హృదయపద్మం స్థానం 
అయినవాడవు. 


విశేషం: పరమాత్మదర్శనం చేసినవారు సామగానాలు చేస్తూ పారవశ్యంతో ఉంటారని వేదం (తైత్తిరీయ ఉపనిషత్తు) 
వివరించింది. చక్రం విష్ణువుచేతిలో, శూలం శివుడిచేతిలో ఉండటం (ప్రసిద్దమే. ఏకత్వం కొరకు'చక్రమనే శూలం” వంటి అర్థాన్ని 
భావించవచ్చును. సూర్యుడు, చం[ద్రుడు కన్నులవటం ఉభయ సాధారణం. పట్టుతప్పని నిష్థగల భవ్యుల హృదయాలే 
పరమాత్మ గోచరించే తావులు. కనుక అటువంటి హృదయం సాధించండని కవి వ్యంగ్యోపదేశం. 


గద్యము : 
ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి 


ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు( జతుర్జాశ్వాసము. 


తాత్సర్యం: ఇది శ్రీమంతుడు, ఉభయకవిమి[త్రుడు, కొమ్మనమంతి కుమారుడు, బుధులను సేవించటంచేత 
ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని ఆనుశాసనికపర్వంలో నాలుగవ 
ఆశ్వాసం. 

ఆనుశాసనికపర్వంలో చతుర్జాశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 


శ్రీకాళీత్వాదరసు । శ్లోకాలోకన విలాస సుస్థిర భవనా! 
శోకముదాద్యవధూతి | వ్యాకోశ వివేక భవన! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: (శ్రీకాళీత్య = లక్ష్మీ పార్వతీ భావములందలి; ఆదర = మన్ననచే; సుక్టోక = వాసిగాంచిన; ఆలోకనవిలాస = 
చూపుల యొక్క సొబగులకు; సుస్థిర భవనా! = శాశ్వత నివాసమైనవాడా!; శోక = దుఃఖం; ముత్‌+ఆది (ముదాది) సంతోషం 
మొదలైన జంటల యొక్క; అవధూతి = వినాశంతో, నిర్మూలనంతో; వ్యాకోశ = విప్పారిన; వివేక భవన! = విజ్ఞానమునకు 
నెలవైన వాడా!; హరిహరనాథా! = ఓ హరిహరనాథుడనే పరబ్రహ్మమా! 


తాత్సర్యం: హరిహరనాథా! భక్తుల మీద (ప్రసరించే నీ కటాక్ష వీక్షణాలు సకలైశ్యర్యాలకూ, సమస్త సన్మంగళాలకూ 
నిశ్ళలాలైన నిలయాలు. సుఖ దుఃఖాదులైన ద్వంద్యాల యొక్క నిర్మూలనం వలన నీవు వికసించిన విజ్ఞానానికి 
నెలవై ఉన్నావు స్వామీ! 


విశేషం: కవిబ్రహ్మ తిక్కన సోమయాజి హరిహరనాథాంకితంగా తాను రచించిన భారత సంహితలోని (ప్రతి పర్వ ఆశ్వ్యాసాద్యంత 
పద్యాలలో భేదం లేని భక్తితో శివకేశవులను స్తుతించాడు. మాకందం వంటి ఈ కందపద్యంలో (్రీత్వ కాళీత్వములందు 
ఆదరమేదురములైన దృగ్విలాసాలు కలవాడుగా హరిహరనాథుడిని ఆ మహనీయుడు కీర్తించాడు. 

ఢీత్వ మనగా లక్ష్మీభావం. కాళీత్వ మనగా గౌరీ భావం. భావ మనగా ధర్మం. రమా గౌరీ భావము లేవనగా 
క్రమంగా సకలైశ్యర్య ప్రదాయకత్వం, సకల సన్మంగళ (ప్రదత్వం. ఆ రెంటినీ హరిహరనాథుడు తన దృక్రసారంతో భక్తులకు 
అనుగ్రహిస్తున్నాడని తాత్పర్యం. 

అంతేకాదు. సుఖదుఃఖాది ద్వంద్వ నిరాకృతితో ఆ పరమేశ్వరుడు విస్తరిల్లిన విజ్ఞానమునకు ఉనికిపట్టెన వాడు గనుక 
ఆశ్రిత వర్గమునకు ముక్తిని (ప్రసాదిస్తున్నాడని భావం. ఈ రీతిగా ఆయన భక్తులకు ఇహపరసౌఖ్యవిధాయకుడని చెప్పినట్రైనది. 


శివుడు పార్వతికి వర్గాశ్రమాచారంబుల తెజు( గెతేగించుట. (సం.13-128-28(అను-1-15). 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: దేవా! = ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు = వేదవ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడనే పేరుగల 
పౌరాణికుడు; జనమేజయునకున్‌ = పరీక్షిన్మహారాజపుత్రుడైన జనమేజయ మహారాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా 
అన్నాడు. 

తాత్సర్యం: ఓ హరిహరనాథా! వ్యాసభగవానుడి శిష్యుడైన వైశంపాయనుడనే పౌరాణికుడు పరీక్షిన్మహారాజు కుమారుడైన 
జనమేజయ మహారాజుతో ఈ విధంగా పలికాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 643 


తే. అట్లు గంగాత్మజుండు ధర్మాత్మజునకు (। జెప్పి యిట్లను( 'గౌరవశ్రేష్ట! పద్మ 
నాభుతో నవ్విధంబున నారదుండు । పార్వతీదేవి ప్రశ్న ముపన్యసించి. 3 


ప్రతిపదార్థం: అట్టు = ఆ (ప్రకారంగా; గంగా+ఆత్మజుండు = గంగాదేవి తనయుడైన భీష్ముడు; ధర్మ+ఆత్మజునకున్‌ = 
యముడి కుమారుడైన యుధిస్టిరుడికి; చెప్పి = వచించి; ఇట్టు+అనున్‌ = ఈ విధంగా అన్నాడు; కౌరవ 'శేస్ట! క 
కురువంశజులలో ఉత్తముడవైన ధర్మజా!; పద్మనాభుతోన్‌ = నళినము నాభియందుగల నారాయణుడితో- అనగా (శ్రీకృష్ణుడితో; 
ఆ+విధంబునన్‌ = ఆ తీరున; నారదుండు = నారద మహర్షి; పార్వతీ దేవి ప్రశ్నము = గౌరీదేవి యొక్క (ప్రశ్నను; ఉపన్యసించి 
= ఉగ్గడించి; (తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: ఆ ప్రకారం గంగాపుత్రుడైన భీష్ముడు ధర్మనందనుడితో చెప్పి, ఇంకా ఇట్లన్నాడు. 'కురుకులోత్తమా! 
ధర్మజా! (శ్రీకృష్ణుడితో నారదుడు ఆ విధంగా పార్వతీదేవి శివుడిని ఏమడిగిందో చెప్పి. 


~~ 


వ. ఇట్లనియె నప్పర్వతరాజపుత్రి ప్రార్ధించిన నప్పరమేశ్వరుండు పరమాదర భరితుందై. 4 


ప్రతిపదార్థం: ఇట్టు+అనియెన్‌ = ఈ విధంగా అన్నాడు; ఆ+పర్వతరాజపుత్రి = ఆ నగాధిరాజైన హిమవంతుడి కూతురు 
గిరిజాదేవి; ప్రార్థించినన్‌ = వర్ణాశ్రమ ధర్మాలు చెప్పుమని మిక్కిలి వేడుకొనగా; ఆ+పరమ+ఈశ్వరుండు = ఆ దేవాధిదేవుడైన 
శంభుడు; పరమ+ఆదర+భరితుండు+ఐ = గొప్ప గౌరవబుద్దితో నిండిన వాడై. 


తాత్సర్యం: నారదమౌని (్రీకృష్ణభగవానుడితో ఇట్టా అన్నాడు. 'ఆ విధంగా ఆ శైలరాజతనయ వర్ణా శ్రమధర్మాలు 
చెప్పుమని తనను మిక్కిలి వేడుకొనగా మహేశ్వరుడు పరమాదరంతో. 


సీ. అజుడు మున్‌ లోకహితార్ధంబుగా బ్రాహ్మ । ణులను సృజించి రాజులను వైశ్యు 


లను శూద్రులను గ్రమం బొనరంగ. గల్పించె; | నాజాతులకు నోలి నతని ముఖము 
బాహులు నూరులు( బదములు సంభవ । స్థానంబు లగుటయు. దారతమ్య 
భాగిను లగునని పార్వతి కాతండు | తత్తదాచరణీయ ధర్మములును 


ఆ. వినుము విస్తరించె; విపులు లోకధా । రకులు; వారియెడ6 బరాభవంబు 
సేత యెల్ల చేటుం జేయు; సమ్మాన దా । నములు సకల శోభనము నొనర్హు. 5 


ప్రతిపదార్థం: వినుము = దేవీ! నీవు నన్నడిగిన వర్ణాశ్రమాచార విధ మెట్టాంటిదో వివరిస్తాను ఆలకించుము; అజుండు = 
(బ్రహ్మదేవుడు; మున్‌ = మునుపు; లోక హిత+అర్థంబుగాన్‌ = జగత్తుకు మేలు చేకూర్చటం కొరకు; బ్రాహ్మణులను = నాల్లు 
వరాలలో మొదటివర్తం వారైన విప్రులను; సృజించి = పుట్టించి; రాజులను = క్షత్రియులనే రెండవ వర్లంవారిని; వైశ్యులను 
లి Ea = అ oa ణా రూ 
= కోమటులనే మూడవ వర్లంవారినీ; శూద్రులను = శూద్రులనే చతుర్ధజాతివారినీ; [క్రమంబు+ఒనరంగన్‌ = వరుస 
తప్పకుండ; కల్పించెన్‌ = ఉద్భవింప జేశాడు; ఆ జాతులకున్‌ = ఆ బ్రాహ్మణాది వర్షముల వారికి; ఓలిన్‌ = (క్రమంగా; అతని 
ముఖము = ఆ పరమేస్టి వదనం; బాహులున్‌ = భుజములు; ఊరులున్‌ = తొడలు; పదములున్‌ = చరణాలు; 
సంభవస్థానంబులు+అగుటయున్‌ = జన్మ (ప్రదేశాలు కావటం వలన; తారతమ్య భాగినులు+అగున్‌ = ఆ బ్రాహ్మణ ప్రముఖ 
జాతులు న్యూనాధిక్యములు, ఎక్కువ తక్కువ అనే తేడాలు కలవి అయినాయి; అని = అంటూ; పార్వతికిన్‌= శైలజకు; 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆతండు= ఆ చంద్రశేఖరుడు; తత్‌+తత్‌= ఆయాజాతుల వారి యొక్క; ఆచరణీయ = ఆచరించదగిన; ధర్మములును 
= విధులు; విస్తరించెన్‌ = విపులంగా తెలిపాడు; విప్రులు= భూసురులు; లోక ధారకులు = లోకమును ధరించేవారు, 
సమాజానికి ఆధారభూతులు; వారి+ఎడన్‌ = అట్టి భూసురుల విషయమున; పరాభవంబు+చేత = సలిపే అవమానం; ఎల్ల 
చేటున్‌+చేయున్‌ = మిక్కిలి కీడు చేస్తుంది; సమ్మానదానములు = ఆ మహనీయులకు చేసే సత్కారాలు, ఇచ్చే దానాలు; 
సకల శోభనమున్‌+ఒనర్చున్‌ = అన్ని శుభాలను కలిగిస్తాయి. 


తాత్పర్యం: అపర్డా! ఆలకించు. పూర్వం బ్రహ్మదేవుడు లోకానికి మేలు చేయాలని నాల్గు వర్ణాలను సృజించాడు. 
తొలుత మహీసురులను, తరువాత క్షత్రియులను, పిదప వైశ్యులను, ఆవల శూద్రులను జన్మింప జేశాడు. విధాత 
ముఖం నుండి విప్రులు, బాహువులనుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూ(ద్రులు పుట్టారు. 
ఈ రీతిగా వారివారి సంభవస్థానాలు (బ్రహ్మ యొక్క వేరువేరు శరీర భాగాలు కావడం వల్ల ఆ నాలుగు 
జాతులవారిలో ఎక్కువ తక్కువ తేడాలు ఏర్పడ్డాయి. అందుచేతనే బ్రాహ్మణాది జాతులవారు ఆచరించవలసిన 
ధర్మాలలో గూడా వ్యత్యాసాలున్నవి అంటూ హరుడు ఆయాజాతులవారి విధులను హైమవతికి వివరించాడు. గౌరీ! 
భూసురులు లోకమునకు ఆధారభూతులు. వారిని అవమానిస్తే కీడు మూడుతుంది. వారికి చేసే సత్కారాలు, సలిపే 
దానాలు సకల శుభాలు సమకూరుస్తాయి. 


చ. ప్రియ మలి యజ్ఞునేనియు దరిద్రుని నేనియు విప్రుం గందం జే 
త యుభయలోక సౌఖ్యములు దవ్వుగం జేయు దదీయమైన నిం 
దయు నను బెట్టు దిట్టుట, యధర్మత నాతని సొమ్ము పుచ్చి కొం 
టయును మదర్ధముంగొనుట; డా(పక చెప్పితి; నిక్క మింతయున్‌.' 6 


ప్రతిపదార్థం: ప్రియము+అజి = ప్రేమ నశించి, పగగొని; అజ్ఞాన్‌+ఏనియున్‌ = ఏమీ తెలియనివాడైనప్పటికినీ; దరిద్రునిన్‌+* 
ఏనియున్‌ = పేదవాడైనప్పటికినీ; విప్రున్‌ = (బ్రాహ్మణుడిని; కందన్‌+చేంత = బాధించట మనేది; ఉభయలోక సౌఖ్యములు 
= ఇహపరాలకు సంబంధించిన సుఖాలను; దవ్వుగన్‌+చేయున్‌ = దూరం చేస్తుంది; తదీయము+ఐన = ఆ విప్రుడికి 
సంబంధించినట్టి; నిందయున్‌ = దూషణం కూడ; ననున్‌ = ఈశ్వరుడనైన నన్ను; బెట్టు = మిక్కిలి; తిట్టుట = 
నిందించటమే అవుతుంది; అధర్మతన్‌ = ధర్మ విరుద్దంగా; ఆతని సొమ్ము = ఆ (బ్రాహ్మణుడి (ద్రవ్యం; పుచ్చికొంటయును 
= (గ్రహించటం కూడ; మత్‌+అర్థమున్‌ = నా ధనమును; కొనుట = స్వీకరించటమే అవుతుంది; డాపక = ఈ విషయం 
రహస్యంగా ఉంచక; చెప్పితిన్‌ = నీకు తెలిపినాను; ఇంతయున్‌ = నేను చెప్పినదెల్ల; నిక్కము = నిజం. 


తాత్సర్యం: ఉమా! పగవహించి ఏమియు తెలియని వాడైనప్పటికినీ, బీదవాడైనప్పటికినీ బ్రాహ్మణుడిని బాధించరాదు. 
అతడిని వేధించేవాళ్ళు ఇహపరలోక సౌఖ్యాలకు దూరమై పోతారు. బ్రాహ్మణుడిని దూషించటం నన్ను దూషించటమే 
సుమా! అన్యాయంగా అతడి సొమ్ము కాజేయడం నా (ద్రవ్యాన్ని అపహరించటమే అవుతుంది. ఈ విషయాన్ని 
రహస్యంగా ఉంచక నీకు చెప్పినాను. నేను చెప్పినదంతా సత్యమే. 


అనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 645 
విశేషం: “విప్రసామ్ము కంటె విషము మేలు” - ఇత్యాది సూక్తులు సంఘంలో (బ్రాహ్మణుడి కున్న గౌరవాన్ని చాటుతాయి. 
వ. అని పలికి యిట్లనియె. 7 
ప్రతిపదార్థం: అని పలికి = అని వచించి; ఇట్టు+అనియెన్‌ = మరల పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: ఈశ్వరుడు మహేశ్వరితో అట్టు పలికి మళ్ళీ ఇట్టా అన్నాడు. 


సీ, “అధ్యయనంబును యజనంబు దానంబు | నధ్యాపనంబును యాజనము. బ్ర 
తిగ్రహంబును బ్రశాంతియు. దపస్సత్యశౌ | చంబులు విప్రధర్మంబు లాప 
దల దక్క నతనికి వలవదు వాణిజ్య; | మగ్నిక్రార్యంబు, శూద్రాన్నవర్ణ 
నము, నిజదార సంగమ నియమంబును, । నిరుప్రొద్దు గుడుపును, హింస లేమి 


ఆ. యును, నివాస శుద్దియును, నతిథిప్రియ | త్వంబు బ్రాహ్మణులకు వలయు; దపము 
పేర్మి సాధనముగ ధర్మమూలముగ వా । రల సృజించెంగాదె నలినభవుండు. 8 


ప్రతిపదార్థం: అధ్యయనంబును = వేదాలను గురుముఖంగా చదవటం; యజనంబున్‌ = యజ్ఞ యాగాది కర్మలు చేయటం; 
దానంబున్‌ = గోవు, భూమి మొదలైన వాటిని యోగ్యులైన వారి కివ్వటం; అధ్యాపనంబును = వేదాది విద్యలను అన్యులకు 
నేర్పడం; యాజనమున్‌ = యజ్ఞయాగాదులు తాను చేయించటం; (ప్రతి గ్రహంబును = దానాదులు పుచ్చుకొనటం; 
ప్రశాంతియున్‌ = కామ(క్రోధాది విరహితమైన మనస్సుతో నిమ్మళంగా ఉండటం; తపః = శా(స్రోక్ర్తమైన కర్మలకు అర్హత; 
సత్య = నిజం పలికే నియమం; శౌచంబులు = శాస్తోక్త కర్మాచరణ యోగ్యత, పవిత్రతలు; విప్రధర్మంబులు = 
బ్రాహ్మణధర్మాలు; ఆపదలన్‌+తక్కన్‌ = కష్టాలలో దప్ప; అతనికిన్‌ = విప్రుడికి; వాణిజ్యము = వ్యాపారం, వర్తకం; వలవదు 
= తగదు; అగ్ని కార్యంబు = హోమ మొనర్చుట; శూ(ద్ర+అన్న వర్ణనము = శూ(ద్రులొసగిన అన్నమును భుజించక 
వదలివేయటం; నిజదారసంగమ నియమంబును = తన పెండ్లముతోనే కూడునట్టి నియమం అనగా అన్యకాంతాసక్తి 
లేకుండటం; ఇరుప్రొద్దుకుడుపును = రెండు పూటల మాత్రమే భుజించటం; హింసలేమియును = ప్రాణులను 
హింసించకుండుట-అనగా అహింసావ్రతపాలనం; నివాస శుద్దియును = గృహమును శుభ్రంగా ఉంచుకొనటం; అతిథి 
'ప్రియత్వంబున్‌ = భోజన సమయాన ఇంటికి వచ్చిన వారిని ఆదరించటం; (బ్రాహ్మణులకున్‌ = భూసురులకు; వలయున్‌ 
= తగును; తపము పేర్మి = తపస్సు యొక్క ఆధిక్యం; సాధనముగన్‌ = సర్వకార్యసాధనంగా; ధర్మమూలముగన్‌ = 
ధర్మమునకు ఆధారంగా; వారలన్‌ = భూదేవులను; నలిన భవుడు = పద్మమునుండి జనించిన (బ్రహ్మ; సృబించెన్‌+కాదు+ఎ 
= సృష్టిచేశాడు గదా. 


తాత్సర్యం: వేదాలను గురుముఖంగా నేర్చి వల్లించటం, యజ్ఞాలు చేయటం, పా(త్రులైనవారికి దానాలివ్వటం, 
వేదాది విద్యలను ఇతరులకు బోధించటం, యజ్ఞయాగాది కర్మలు చేయించటం, యాగం చేసినట్టి యజమానులిచ్చే 
దానాలు పరి[గ్రహించటం, ప్రశాంతచిత్తంతో ఉండటం, తపమాచరించటం, సత్యవాజ్నియమం, మనోవాక్కాయము 
లందు పరిశుద్దుడుగా ఉండటం వ(ప్రులధర్మాలు. ఇడుమలలో తప్ప (బ్రాహ్మణుడికి వర్తకం ఏమాత్రం తగదు. 
భూసురుడు నిత్యాన్నిహోత్రిగా ఉండాలి. అంటే (ప్రతినిత్యం హోమకార్యం నిర్వర్తించాలి. శూద్రులు పెట్టే తిండి 
తినగూడదు. తన భార్యతోనే కాపురం చెయ్యాలి కాని పరాంగనల పొందు పనికిరాదు. రెండు పూటల మాత్రమే 
భుజించాలి. ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొనాలి. భోజనవేళకు వచ్చిన అతిథి అభ్యాగతులను పీతితో ఆదరించాలి. 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇవి బ్రాహ్మణ ధర్మాలు. తపస్సమృద్దియే సకల కార్యసాధనంగా, ధర్మమునకు ఆధారభూతులుగా (బ్రాహ్మణుల్ని 
(బ్రహ్మదేవుడు సృజించాడు. 


విశేషం: “బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప, 
కర్మాణి (ప్రవిభక్తాని స్వభావ ప్రభవై ర్లుణెః.” -- (భగ. 18-41) 
ప్రాచీన కర్మలమూలంగా ఏర్పడే సత్తాది గుణాలను బట్టి ఆయా వర్ణాల వారు చేయదగిన కర్మలను శాస్త్రాలు 
విభజించి చెప్పాయి అంటూ ఉపక్రమించి వాసుదేవుడు అర్జునుడికి విప్రధర్మ మెట్లాంటిదో ఈ (క్రింది విధంగా గీతలో 
ఉగ్గడించాడు. 


“శమో దమ స్తప శౌచం క్షాంతి రార్జవ మేవ చ, 
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌.” _-- (భగ. 18-42) 


“శమం, దమం, తపం, శౌచం, క్షాంతి, ఆరవం, జ్లానం, విజ్ఞానం, ఆస్తిక్యం అనేవి (బ్రాహ్మణులకు సంబంధించిన 
జ Sy Sy అ= 


సహజ కర్మలు, ధర్మాలు” -- అని. 


ఆ. క్షత్రియులకు విప్రసంరక్ష ముఖ్యధ । ర్మంబు; ధరణి వారి రక్షణమునం 
గాని బ్రదుక; దమ్మహానుభావుల పాల । నంబు సేయ శోభనంబు నొందు. 9 


ప్రతిపదార్థం: క్షత్రియులకున్‌ = రెండవజాతి వారైన రాచవారికి; విప్రసంరక్ష = (బ్రాహ్మణులను బాగా కాపాడటం; ముఖ్య 
ధర్మంబు= (ప్రధానమైన ధర్మం; ధరణి = పుడమి; వారి రక్షణమునన్‌+కాని = ఆ క్షత్రియులు కాపాడటం వలననే తప్ప; 
(బ్రదుకదు= జీవించదు; ఆ మహా+అనుభావులు+అ= ఆ గొప్ప సామర్థ్యం గల క్షత్రియులే; పాలనంబు+చేయన్‌= ఏలుబడి 
సాగించగా; శోభనంబున్‌+ఒందున్‌= శుభములు పొందుతుంది. 


తాత్పర్యం: క్షత్రియులకు (బ్రాహ్మణ సంరక్షణమే (ప్రధాన ధర్మం. రాచవారి సంరక్షణలోనే ధరణికి 
సర్వతోముఖాభివృద్ధి సమకూడుతుంది. మిక్కిలి సామర్థ్యం గల క్షత్రియులు ఏలుబడి సాగించగా పుడమికి 
సకల శుభాలు సంప్రాప్త మవుతాయి. 


నిశేషం: “శౌర్యం తేజో ధృతి రాక్ష్యం యుద్దే చాప్యపలాయనమ్‌, 
దాన మీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్‌. » -- (భగ. 18-43) 


శౌర్యం, తేజస్సు, ధృతి, దాక్ష్యం అనగా నేర్పు, యుద్దమునందు అపలాయనం, దానం, ఈశ్వరభావం అంటే 


అన్యులను శాసించగల నోముల - ఇవి క్షత్రియసాధారణ కర్మలుగా, ధర్మాలుగా భగవద్గీత ప్రబోధించింది. 


నరులలో నేను నరాధిపుడిని అని భగవానుడు ఉగ్గడించడం చేత సాధు సంరక్షణమే భగవదవతార ప్రయోజనం 
గనుక సాధువులైన భూసురులను కాపాడటం రాజులకు ముఖ్యమైన ధర్మంగా, (ప్రధాన కర్తవ్యంగా ఈ పంచమవేదం 
నిర్ణయించింది. 


క రమణీ! యధ్యయనము యజ । నము దానము సాధుపోషణము దుర్దనులన్‌ 
దమియించుటయు సముత్సా । హము కల్మియు ధృతియు నృపుల కగు ధర్మంబుల్‌. 10 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 647 


ప్రతిపదార్థం: రమణీ! = ఓ కాత్యాయనీ! అధ్యయనము = శస్తాస్తవిద్యలు అభ్యసించటం; యజనము = యాగాలు 
చేయించటం; దానము = తగినవారికి వస్తువుల నొసంగటం; సాధుపోషణము = సత్పురుషులను వృద్ది పొందించటం; 
దుర్దనులన్‌ = దుర్మార్గులను; దమియించుటయున్‌ = అణచివేయటం; సముత్సాహము కల్మియున్‌ = మంచి ఉత్సాహం కలిగి 
ఉండటం; ధృతియున్‌ = ధైర్యం; నృపులకున్‌ = రాజులకు, క్షత్రియులకు; అగు = తగిన; ధర్మంబుల్‌ = ధర్మాలై ఉన్నవి 
- లేదా ధర్మంబులు+అగున్‌ = ధర్మములై ఉన్నవి అని కూడ అర్థం చెప్పవచ్చు. 


తాత్సర్యం: దేవీ! వేదశ్నాస్తాలు అనగా ధనుర్వేదం, నీతిశాస్త్రం మొదలైన విద్యలు అభ్యసించటం, యజ్ఞయాగాది 


క్రతువులు చేయించటం, అర్హులకు దానా లివ్వటం, సత్పురుషులను సాకటం, దుష్టులను అణచివేయటం, మిక్కిలి 
ఉత్సాహం కలిగి ఉండటం అనేవి రాజధర్మాలు. 


విశేషం: రాజులకు ఉండవలసిన ప్రభు మంత్రోత్సాహ శక్తులలో ఉత్సాహ మొకటి. 


తే. శస్త్ర జీవికయును నరిషష్ట భాగ । మా హరించుటయును భృత్యు నరయుటయును 

బ్రజ వివాదంబు వినుచోట( బక్షపాతి । గామియును రాజులకు. గృత్యకర్మకోటి. 11 
ప్రతిపదార్థం: శస్త్ర జీవికయునున్‌ = ఆయుధాలే జీవనోపాయంగా గలిగి ఉండటం, వేటాడటం, వైరులను సంహరించటం 
అనేవి రాజులకు శాస్త విహితకృత్యాలు కనుక వారు శృస్తజీవులు; అరి = కప్పముగా, పన్నుగా; షష్ట భాగము = ఆదాయంలో 
ఆరవపాలు; ఆహరించుటయునున్‌ = (గ్రహించటం - శాత్రవులను జయించి వారి సంపదలో ఆరవభాగం కప్పంగా 
గైకొనటమేకాక, తన ఏల్చడిలోని ప్రజలరాబడిలోనుండి ఆరవపాలు పన్నుగా వసూలు చేయటం; భృత్యున్‌ = సేవకుడిని; 
అరయుటయును = పరిపోషించటం; ప్రజవివాదంబు = తన రాజ్యంలో (ప్రజలనడుమ ఏర్పడిన తగవులు; వినుచోటన్‌ 
= ఆలకించే టప్పుడు; పక్షపాతి కామియును = ఒకవైపు మొగ్గకుండటం అనునవి; రాజులకున్‌ = దొరలకు; కృత్యకర్మకోటి 
= చేయదగిన పనుల యొక్క మొత్తమై ఉన్నది. 
తాత్పర్యం: ఆయుధాలపై ఆధారపడి (బ్రతుకుతెరువు సాగించటం, శత్రురాజులను ఓడించి వారి సంపదలో 
ఆరవభాగం కప్పంగా గైకొనటం, మరియు తమ రాజ్యంలోని ప్రజల ఆదాయంలో నుండి ఆరవపాలు పన్నుగా 
(గ్రహించటం, తమను కొలిచియున్న సేవకులను పోషించటం, (ప్రజల నడుమ ఏర్పడ్డ తగవులు తీర్చేటపుడు 
పక్షపాతం వహించకుండా న్యాయనిక్ష్యయం చేయడం రాజులకు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు. 


సీ. _ వణిజులు లోక ప్రవర్తనంబుల కెల్ల | నుపకారకులు; గృషియును ననేక 
భంగి బేహారంబు6. బసుల( బెంచుటయు. గృ । త్యంబులు; వారల కధ్యయనము 
యజనంబు దానంబు నర్హ కర్మంబులు; । ద్రైవర్ణిక ద్విజత్వమ్ము కతన 
నాతిథ్యములు విధేయములు; వారికి. దిల | గంధరసముల విక్రయము దగదు; 


తే. మూండు జాతుల శుశ్రూషమూల కార్య । గతి తదుపయుక్తి శూద్రుల కలిమి నడచు; 
వారు శుశ్రూషకులు; విప్రవందనంబు | వినయ మక్రూరు లగుట తద్విహెత కృతులు. 12 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వణిజులు = వ్యాపారం చేసే వైశ్యులు; లోక (ప్రవర్తనంబులకున్‌+ ఎల్లన్‌ = లోకవ్యవహారాలన్నింటికినీ; ఉపకారకులు 
= మేలు చేసేవారు; కృషియునున్‌ = సేద్యము; అనేక భంగి బేహారంబున్‌ = పలు తెరగులైన వ్యాపారాలూ, పసులన్‌ = 
పశువులను; పెంచుటయున్‌ = పోషించటమూ; కృత్యంబులు = వారు చేయదగిన పనులు; |తైవర్లిక ద్విజత్వమ్ము కతనన్‌ 
= మొదటి మూడు వర్లములకు విహితమైన యజ్ఞోపవీత ధారణాది హేతువుచేత; వారలకున్‌ = ఆ వైశ్యులకు; అధ్యయనమున్‌ 
= గురుముఖమున వేదాలు పఠించటం; యజనంబున్‌ = యజ్ఞాలు చేయటం; దానంబున్‌ = గోభూదానాలు పాత్రుల 
కొసగటం; అర్హకర్మంబులు = తగిన కృత్యాలు; ఆతిథ్యములు = అతిథి సత్కారాలు; విధేయములు = వారు చేయదగినవి; 
వారికిన్‌ = ఆ వైశ్యులకు; తిలగంధరసముల = నువ్వులు, గంధములు, రసములు వీటియొక్క; విక్రయము = అమ్మకం; 
తగదు = కూడదు; మూండు జాతుల శుశ్రూషమూల కార్యగతి= బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనెడి |తైవర్లికుల సేవా మూలకమైన 
పనుల చొప్పుతో; తత్‌+ ఉపయుక్తిన్‌= ఆ (తైవర్లికులకు ఉపయోగపడుటతో; శూ(ద్రులకలిమి= శూద్రులయొక్క ఉనికి; 
నడచున్‌= సాగుతుంది; వారు = ఆ శూద్రులు; శుశూషకులు= సేవించునట్టివారు; విప్రవందనంబు= బ్రాహ్మణులకు 
నమస్కరించటం; వినయము= అణకువ, విధేయత; అక్రూరులు+అగుట= కఠినులుగాక సౌమ్యులై ఉండటం; తత్‌ విహిత 
కృతులు= ఆ శూద్రులకు తగిన ధర్మములు, పనులు. 


తాత్పర్యం: వైశ్యులు లోక వ్యవహారా లన్నింటికీ ఉపకరించేవారు. వ్యవసాయం, పలురకాలయిన వ్యాపారాలు, 
పశుపోషణ వీరికి విధి విహిత కృత్యాలు. (బ్రాహ్మణ క్షత్రియులవలె వీరున్నూ మాతృగర్భం నుండి జన్మించటం, 
ఉపనయన సంస్కారం పొందటం అనే రెండు జన్మలు కలవారు కనుక ద్విజులు. ద్విజ ధర్మములైన వేద 
విద్యాభ్యాసం, యజ్ఞాలు చెయ్యటం, గో భూదానాలు ఇవ్వటం, అతిథులను సత్కరించటం ఈ మొదలైనవి వీరికి 
ఆచరణీయ కృత్యాలు. వైశ్యులు తిలగంధ రసాలు విక్రయించరాదు. శైలజా! మరి శూద్రుల ధర్మం (బ్రాహ్మణ 
క్షత్రియ వైశ్యులకు "సేవ చెయ్యటం. వారికి అన్నివిధాల ఉపకరించటం. (బ్రాహ్మణులకు (ప్రణమిల్లటం, వినయపరులై, 
సౌమ్యులై మెలగటం వారి ధర్మాలు. 


నిశేషం: మాతృ గర్భమున జన్మించటం, ఉపనయన సంస్కారమున పవిత్ర జన్మను పొందటం అనే రెండు జన్మలు కలవాడు 
“కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్‌, 
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యా౭ పి స్వభావజమ్‌.” -- (భగ. 18-44) 


వ్యవసాయం, పశుసంరక్షణ, వర్తకం వైశ్యులకు సహజ కర్మ. జీవనోపాయం కూడ. అట్టాగే (తైవర్షికులకు అనగా 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పరిచర్య గావించడం శూ(ద్రుడికి సహజ కర్మ. అది వాడి (బ్రతుకు తెరువుగూడ - అని 
గీతోపనిషత్తు వర్షధర్మాలు నిర్దేశించింది. 


క తన తన వర్ణంబునకు( ద । గిన యాచారంబు నడపి కిల్టిష రహితుం 
డన బరంగు నెల్లవారికి । విను మున్మును జన్మ సౌఖ్య విభవము గల్లున్‌. 13 


ప్రతిపదార్థం: విను = ఓ గౌరీ! ఆలకించుము; తన తన వర్లంబునకున్‌ = తాను జన్మించిన కులానికి; తగిన = యుక్తమైన; 
ఆచారంబు = అనుష్టానం; నడపి = అనుష్టించి; కిల్చిష రహితుండు = పాపంలేనివాడు; అనన్‌ = అని లోకం మెచ్చగా; 
పరంగు = ఒప్పునట్టి; ఎల్ల వారికిన్‌ = ప్రతివారికిన్నీ; మున్మును = ముందుముందు; జన్మ సౌఖ్య విభవము = ఎత్తిన జన్మల 
వలన పరమ సుఖం; కల్లున్‌ = లభిస్తుంది 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 649 


తాత్సర్యం: గౌరీ! వినుము, తన తన కులానికి తగిన ఆచారం పాటించి పాపరహితుడైన (ప్రతివాడు తనకు 
మున్ముందు కలుగబోయే జన్మలో పరమ సుఖాన్ని చూరగొంటాడు. 
నిశేషం: “స్వేస్వే కర్మణ్యభిరతః సంసిద్దిం లభతే నరః, 
స్వకర్మ నిరత స్పిద్దిం యథా విందతి తచ్చణు.” -- (భగ. 18-45) 
మనుష్యులు తమ తమ వర్ణాలకు అనుగుణమైన ధర్మాలను ఆదరంతో ఆచరిస్తే పరమ పద ్రాప్తిరూప ఫలసిద్దిని 
పొందుతారు. 
“యతః ప్రవృత్తి ర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌, 
స్వకర్మణా తమభ్యర్య సిద్దిం విన్హతి మానవః.” -- (భగ. 18-46) 
ప్రపంచ సృష్టి స్థితి లయాలకు మూలమై విశ్వమంతటా వ్యాపించియున్న పరమాత్మను స్వధర్మానుష్టానంతో ఆరాధిస్తే 
పరమ పద ప్రాప్తి కల్గుతుంది అంటూ గీతలో భగవంతుడు చాటిన సంగతే ఈ కందంలో పొందుపరచబడింది. 
వ. ఇవి వర్ణ ధర్మ ప్రకారంబు; లింక నాశ్రమ ధర్మంబులు వివరించెద నాకర్ణింపు' మని పలికి పార్వతికి పరమేశ్వరుం 
డిట్లనియె. 14 
ప్రతిపదార్థం: ఇవి వర్ల+ధర్మ (ప్రకారంబులు = ఇవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలకు సంబంధించిన ధర్మ విధానాలు; 
ఇంకన్‌ = ఇక; ఆ(శ్రమధర్మంబులు = ఆశ్రమ ధర్మాలను; వివరించెదన్‌ = వక్కాణిస్తాను; ఆకర్ణింపుము = ఆలకించుము; అని 
పలికి = అని వచించి; పరమ+-ఈశ్చరుండు= చంద్రశేఖరుడు; పార్వతికిన్‌= సర్వమంగళకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; 
తాత్పర్యం: పార్వతీ! వర్ల ధర్మ రీతు లిట్టాంటివి. ఇక ఆ(శ్రమ ధర్మాలు విశదపరుస్తాను వినుము” అంటూ 
పరమేశ్వరుడు ఆమెకు చెప్పటానికి ఉపక్రమించాడు. 


విశేషం: ఆశ్రమములు నాలుగు. (బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము. 


సీ. _ బ్రహ్మ చర్య వ్రత పరమ నిష్టయు, గురు । నాశ్రయించుటయు, నధ్యయన కృతియు, 
నగ్ని కార్యంబు, గుర్వర్ధ సంచారంబు, । భైక్షచర్యయు( గమలాక్షి! బ్రహ్మ 
చారి ధర్మంబు; లాశ్రమములకెల్ల నా । శ్రయణీయమై గృహస్థత్వ మొప్పు; 
శౌచంబు, నిజదార సంతుష్టియును, బంచ । యజ్ఞంబులును, నిగమాభిరతియు, 


తే. దాన హోమ దయాతిథి మాననములు । వలయు గృహమేథికిని; వనవాస వన్య 
భోజన బ్రహ్మచర్య జటాజిన ప్ర । ధారణములు వానప్రస్థ ధర్మకోటి. 15 
ప్రతిపదార్థం: కమల+అక్షి! = తామర రేకుల వంటి కన్నులు గలదానా! గౌరీ!; బ్రహ్మచర్య వ్రత పరమనిష్టయున్‌ = బ్రహ్మ 


చర్యమనే నియమంలో మిక్కిలి (శ్రద్ద; గురున్‌ = ఆచార్యుడిని; ఆశ్రయించుటయున్‌ = విద్యకొరకు సేవించటం; అధ్యయన 
కృతియున్‌ = గురువుకడ విద్యాభ్యాసమనే పని; అగ్ని కార్యంబున్‌ = అగ్నిని ఉపాసించటం-హోమాదులు సల్పటం; గురు+అర్థ 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


సంచారంబు = గురువు పని నిర్వహించటానికై తిరగటం; భైక్ష చర్యయున్‌ = భిక్షాటనం-మధుకరవృత్తి నవలంబించటం; 
బ్రహ్మచారి ధర్మంబులు = బ్రహ్మచారి యొక్క విధులు; ఆశ్రమములకున్‌+ఎల్లన్‌ = అన్ని ఆశ్రమాలకు; ఆశ్రయణీయము+ఐ 
= ఆ(శ్రయించుటకు తగినదై; గృహస్థత్వము = గృహస్థుగా ఉండటం-గృహస్తాశమం; ఒప్పున్‌ = విలసిలుతుంది; శౌచంబున్‌ 
రూ (53 థి థి (30) 
= పరిశుదత; నిజదార సంతుషియును = తన పత్నితోనే సంతృప్తి చెందడం; పంచ యజ్ఞంబులును = దేవయజ్లం, 
ఠా యు Sy Sy 
భూతయజ్ఞం, పితృ యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, మనుష్య యజ్ఞం అనే అయిదు మహా యజ్ఞాలు నిర్వహించటం; నిగమ+అభిరతియున్‌ 
వేద విద్యాభ్యాసమందు మిక్కిలి ఆసక్తి; దాన = వలసిన వారికి గోవులు భూములు ఇవ్వటం; హోమ = అగ్నికార్యం; దయా 
= కృప; అతిథి మాననములు = ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించటం; గృహమేధికిని జ గృహస్థాశ్రమం 
స్వీకరించిన వాడికి; వలయున్‌ = అనుసరించ దగిన ధర్మాలు; వనవాస = అరణ్యంలో నివసించటం; వన్య భోజన = ఆడవిలో 
లభించే కందమూలఫలాలను భుజించటం; (బ్రహ్మచర్య = వనితాసంగమం వదలటం; జటా+అబిన ధారణములు = జడలు 
తాల్చటం, చర్మాలు ధరించటం; వాన 'ప్రస్థ ధర్మ కోటి = వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు ఆచరించవలసిన ధర్మాల యొక్క 
సముదాయమై ఉన్నది. 


తాత్సర్యం: (బ్రహ్మచర్య వ్రతం అవలంబించటంలో గొప్ప నిలుకడ, గురుదేవుడిని ఆశ్రయించటం, వేదపాఠంలో 
ఆసక్తి గల్గి ఉండటం, హోమాలు సల్పటం, గురుని కార్యం నెరవేర్చుటకై సంచరించటం, భిక్షాన్నం భుజించటం 
అనేవి బ్రహ్మచారి యొక్క ధర్మాలు. దేవీ! అన్ని ఆశ్రమాలవారికి ఆధారభూతమై గృహస్థాశ్రమం ఒప్పారుతున్నది. 
పరిశుద్దత పాటించటం, తన భార్యతోనే సంతృప్తి చెందటం, ప్రతినిత్యం దేవయజ్ఞం, భూతయజ్ఞం, పితృ యజ్ఞం, 
(బ్రహ్మ యజ్ఞం, మనుష్యయజ్ఞం అనే పంచ యజ్ఞాలు నిర్వర్తించటం, వేదమునందు ఆసక్తి దానం, హోమం, దయ, 
అతిథిపూజ గృహస్సుడికి ఆచరణీయాలైన ధర్మాలు. అడవిలో నివసించటం, అక్కడ లభించే కందమూలాదులు 
భక్షించటం, (బ్రహ్మచర్య 'వ్రతపాలనలో నిష్ట అనగా స్తీ సంగమవివర్ణనం, జడలు తాల్చటం, చర్మాలు ధరించటం 
వానప్రస్థాశ్రమంలో ఉన్నవారియొక్క ధర్మాలు. 


చ.  కినియమి, సంగవర్ణన, మకించన భావము, తాలి విప్రవా 
సనము, ప్రశాంతి, యార్జవము, శౌచము, సర్ప్వతనిష్ట, బైక్షభో 


జన, మిల నిద్రసేంత, కృప, సంతత తత్త్వ విచింతనంబు మా 


నిని! యతి ధర్మముల్‌ శ్రుతి గణించిన భంగిన యేను జెప్పితిన్‌. 16 


ప్రతిపదార్థం: మానిని! = ఆత్మాభిమానం గల చెలీ!; కినియమి = కోపపడకుండటం; సంగవర్దనము = ఇంద్రియ విషయాల 
అణచివేత అంటే పరమాత్మ కన్నా భిన్నమైన వస్తువులతో సంబంధం లేకుండటం; అకించన భావము = ఏమియూ లేనివాం 
డై ఉండటం (ధనాదులందు పీతి మానటం); తాల్మి = ఓర్పు; విప్రవాసనము = దేశాంతరమున నివసించటం లేదా 
(బ్రాహ్మణులతో కూడి నివసించటం; (ప్రశాంతి = నిమ్మళంగా ఉండటం; ఆర్జవము = బుజుప్రవర్తన, సరియగు నడత; 
శౌచము = పరిశుద్దత; సద్రత నిష్ట = మంచి (వ్రతాలను ఆచరించటంలో నిలుకడ అనగా అహింస మొదలైన నియమాలలో 
శ్రద్ద; బైక్ష భోజనము = భిక్షించి తెచ్చుకొన్న అన్నం ఆరగించటం; ఇలన్‌ = నేలమీద; నిద్రసేతయ = పరుండటం, నిదురించటం; 
కృప = కనికరం; సంతత తత్త్వ విచింతనంబు = ఎల్లప్పుడు తత్త్యవిచారం సల్పుతుండటం; యతిధర్మముల్‌ = న. 
తగిన ధర్మాలు; [శ్రుతి = వేదం; గణించినభంగిన్‌+అ = చెప్పిన విధంగానే; ఏను = నేను; చెప్పితిన్‌ = నీకు తెలిపాను. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 651 


తాత్పర్యం: కోపపడకుండా ఉండటం, ఇంద్రియ విషయాలను అణచివేయటం అనగా పరమాత్మకంటె ఇతరములైన 
విషయాలతో సంబంధం వదలటం, ఇతర దేశాలలో వర్తించటం లేదా బ్రాహ్మణులతో కలసి నివసించటం, సహనం, 
చక్కని నడత, పరిశుద్దత, ఉత్తమ (వ్రతాలు ఆచరించటంలో ఆసక్తి భిక్షాన్నంతో జీవించటం, భూమి మీద 
శయనించటం, కారుణ్యం, ఎల్లవేళల ఆత్మతత్త్వ విచారం అన్నవి సన్నాసి యొక్క ధర్మాలు. శైలజా! వేదాలలో 
చెప్పబడిన ఈ ధర్మాలను నీకు తెలిపాను. 


నిశేషం: సంగ వర్ణన మనగా పరమాత్మ కంటె వేరైన వస్తువులతో సంబంధం లేకుండటంగా - 
“మత్కర్మ కృ న్మత్పరమో మద్భక్త స్పంగవర్ణితః, 
నిర్యైర సర్వభూతేషు యస్స మా మేతి పాండవ.” - అని భగవద్గీత వెల్లడించింది. 
wr bw ౧ 


“అకించనో£_ నన్యగతి శృరణ్య, త్వత్సాదమూలం శరణం ప్రపద్యే” నిన్ను చేరడానికి వలసిన కర్మ భక్తి జ్ఞానాలలో 
ఏ ఒక్కటీ బొత్తిగా లేనివాడిని. నిన్నే శరణు వేడుతున్నాను. నన్ను కాపాడు మన్న యామునాచార్యుల వారి నైచ్యానుసంధాన 
ప్రదర్శకమైన ఈ శ్లోకం మనకు స్తోత్రరత్నంలో(22) కనిపిస్తుంది. 


వ. అని యిట్లాశ్రమ ధర్మంబులు సెప్పిన విని యప్పరమేశ్వరుతో( బార్వతి 'తపంబు తపంబనుచు 
మునిజనంబు లాచరింతురు; దాని తెజిం గెజింగింపవే యనిన నద్దేవుం డిట్లనియె. 17 


ప్రతిపదార్థం: అని+ఇట్టు = అంటూ ఈ (ప్రకారంగా; ఆశ్రమ ధర్మంబులు = చతురాశ్రమాలకు సంబంధించిన ధర్మాలు; 
చెప్పినన్‌ = శంకరుడు తెల్పగా; విని = ఆలకించి; ఆ+పరమేశ్వరుతోన్‌ = ఆ పరమ శివుడితో; పార్వతి = హిమవంతుడి 
కూతురైన ఉమాదేవి; తపంబు తపంబు+అనుచున్‌ = తపస్సు తపస్సుఅంటూ; మునిజనంబులు = మౌనులు; ఆచరింతురు 
= చేస్తారు; దానితెజంగున్‌ = ఆ తపస్సురూపమును; ఎటీంగింపవు+ఏ = తెల్పుమా; అనినన్‌ = అని పార్వతి (ప్రశ్నించగా; 
ఆ దేవుండు = భగవంతుడైన శంభుడు; ఇట్టు+అనియెన్‌ = ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: ముందు పేర్కొన్న విధంగా ఆశ్రమ ధర్మాలను తెల్పగా విని పార్వతి శివుడితో “తపస్సు తపస్సు 
అంటూ ఆసక్తితో మునీశ్వరులు తపస్సు చేస్తారు. దాని స్వరూప మెట్లాంటిదో ఎరిగింపు మని వేడగా అత డిట్లా అన్నాడు. 


శివుండు పార్వతికి( దపస్స్యరూపంబు చెప్పుట. (సం.13-580-15 (అను.1)). 


(ఈక 


భోగార్జులై తపంబునకు( జొత్తురు; తపం । బనంగ వానప్రస్థు లాచరించు 
ధర్మంబు; లింద్రియ కర్మ నిగ్రహముతో । నుభయకాలములను యోగసేవ 
ఫలకాంక్షం జేత తపస్స్వరూపంబుగా । నడపి కాలం బైన నాకమునకు 

నరిగి తద్దోగంబు లనుభవింతురు; పుణ్య । మవసిత మగుడు మర్హత్వ మొంద 


తే. వత్తు; రధికనియతి నుపవాసములను । జపము. బంచాగ్ని మధ్య వాసంబు గలుగు 
తపము. గల దప్పరః ప్రియత్వం బొనర్జు.। గర్త కది; వాండు€ దుది వచ్చుగాని మరలి.’ 18 


ప్రతిపదార్థం: భోగ+అర్జులు+ఐ = సుఖాలు అనుభవించవలెనన్న కోరిక గలవారై; తపంబునకున్‌+చొత్తురు = తపస్సు 
చేయటానికి పూనుకొంటారు; తపంబు+అనంగన్‌ = తపస్స్ఫంటే; వానప్రస్థులు = వాన (ప్రస్థమనే ఆశ్రమంలో ఉన్నవారు; 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆచరించుధర్మంబులు = చేసేటటువంటి పుణ్యాలు; ఇం(ద్రియ కర్మ నిగ్రహముతోన్‌ = ఇంద్రియాలయొక్క వ్యాపారాలు 
అరికట్టుతూ; ఉభయ కాలములను = రెండు వేళలలో అనగా ఉదయసాయంకాలాలలో; యోగసేవ = యోగాభ్యాసం; 
ఫలకాంక్షన్‌+చేత = ప్రయోజనాపేక్షతో చేయటం; తపస్‌+స్వరూపంబుగాన్‌+నడపి = తపశ్చర్యగా కొనసాగించి; కాలంబు+ఐనన్‌ 
= కాలం కాగానే అనగా మరణం సంఫప్రాప్తించగా; నాకమునకున్‌ = స్వర్గలోకానికి; అరిగి = వెళ్ళి; తద్‌+భోగంబులు = ఆ 
స్వర్గలోకసౌఖ్యాలు; అనుభవింతురు = భుజిస్తారు; పుణ్యము = తాము చేసిన పుణ్యం; అవసితము+అగుడున్‌ = ముగియగానే; 
మర్యత్వము+ ఒందన్‌ = మానవులై జన్మించటానికి; వత్తురు = దివినుండి భువికి దిగి వస్తారు; అధిక నియతిన్‌ = మిక్కిలి 
నియమంతో; ఉపవాసములను = పస్తులుండటం; జపమున్‌ = మంత్రములను జపించటం; పంచ+అగ్ని మధ్యవాసంబున్‌ = 
ఐదగ్నుల నడుమ ఉండటం; కలుగుతపమున్‌ = కలిగినట్టి కఠోరతపస్సు; కలదు = ఉన్నది; అది = ఆ ఘోరతపస్సు; కర్తకున్‌ 
= చేసేవాడికి; అప్పరః (ప్రియత్వంబు+ఒనర్చున్‌ = అప్పరసలకు (దేవతాస్రీలకు) వల్లభు డయ్యేటట్టు చేస్తుంది; వాడు = ఆ 
తపశ్శాలి; తుదిన్‌=దివరకు; మరలి వచ్చున్‌+కాని = తిరిగి భూతలానికి రాగలడే కాని స్వర్గంలో స్థిరంగా ఉండడు. 


తాత్సర్యం: భోగాలను వాంఛించి తపస్సు చేయడానికి పూనుకొంటూ ఉంటారు. వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే 
పుణ్యకర్మలే సుమా తపస్సు. ఇంద్రియ వ్యాపారాలను మాని ప్రాతస్పాయంకాలాలలో ఫలాపేక్షతో యోగాభ్యాసాన్ని 
తపస్సు మాదిరిగా నడిపి ఆయుస్సు చెల్లగా స్వర్గానికి పోయి అక్కడి సుఖాలు అనుభవిస్తారు. ఆర్జించిన పుణ్యం 
కాస్తా ముగియగానే మర్త్య లోకానికి తిరిగివస్తారే తప్ప అక్కడ శాశ్వతంగా ఉండరు. మిక్కిలి నియమంతో 
నిరాహారులై మం(త్రజపంచేయటం, ఐదగ్నులమధ్య వేసవిలో ఉండటంవంటి ఘోరతపస్సులు కూడ ఉన్నాయి. 
అట్లాంటి తపస్సు కర్తకు దేవతాంగనలతో సంయోగం సమకూరుస్తుంది. అయినప్పటికి వాడు తపస్సుచేత ఆర్జించిన 
పుణ్యం కాస్తా ఫలభోగంతో నశించగానే తిరిగి భూలోనికి వస్తాడు.” 


విశేషం: ఈ విషయాన్ని భగవద్గీత ఇట్టా చాటింది. 
“తైవిద్యా మార సోమవా*ః పూత పాపా 
యజ్ఞై రిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే, 
తే పుణ్య మాసాద్య సురేంద్ర లోకం 
అశ్షన్తి దివ్యాన్‌ దివి దేవభోగాన్‌.” (భగ. 9-20) 


“తేతం భుక్సా స్వర్గలోకం విశాలం 

క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి, 

ఏవం (త్రయీధర్మ మను (ప్రపన్నా 

గతాగతం కామ కామా లభంతే.” (భగ. 9-21) 

కేవలం కర్మనిష్టాపరులు ఇంద్రాది దేవతలను ఉద్దేశించి యజ్ఞయాగాలు సల్పి స్వర్గం చేరి అక్కడ ఇందభోగాలు 

అనుభవిస్తారు. స్వర్గాది ఫలాలు అపేక్షించి కర్మలు చేసేవారు వాటిని అక్కడ అనుభవించి తమ పుణ్యం క్షీణించగానే భూలోకానికి 
తిరిగి వస్తారు. పంచాగ్నులు - నాల్లువైపుల గనగన మండే అగ్గిగుండాలు, నడినెత్తిన ప్రచండ సూర్యుడు - ఈమధ్య నిలిచి వేసవిలో 
సాగించే కాయక్షేశ యుతమైన కఠోర తపస్సు శీఘ్ర ఫలసిద్దికి కారణం. శివుడిని గూర్చి పార్వతి సాగించిన తపస్సు ఇట్టాంటిదే. 


వ. అని చెప్పి మజియు, 19 


తాత్పర్యం: ఈ విధంగా పార్వతికి తెలిపి మరలా పరమేశ్వరు డిట్లా అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 653 


ఉ. 'దారయుతంబుగా నడచు తాపసముఖ్యు లహింస పేర్మికై 

కారుణికత్వ మగ్గలము గల్గి తలంతురు సర్వజీవులుం 

దారును నొక్కరూపుగ6 బదంపడి పుత్ర కళత్రయుక్తిం బెం 

పారుదు రూర్జ్యలోకమున నజ్జినమున్‌ మణివచ్చు( గ్రమ్మటిన్‌.' 20 
ప్రతిపదార్థం: దారయుతంబుగన్‌ = ధర్మపత్నితోపాటు; నడచు = తపశ్చర్యతో మెలగే; తాపసముఖ్యులు = మునులలో 
శ్రేషులు; అహింస పేర్మికై = అహింసయొక్క గొప్పతనముకై; కారుణికత్వము = దయాస్వభావం; అగ్గలము+కల్లి = మిక్కిలి 
కలిగి; సర్వజీవులున్‌ = సమస్త ప్రాణులున్నూ; తారును = తామున్నూ; ఒక్కరూపుగన్‌ = ఒకేవిధమని; తలంతురు = 
భావిస్తారు; పదంపడి = పిదప; పుత్రకళత్రయుక్తిన్‌ = కొడుకులతో, భార్యలతో కూడి; ఊర్హ్యలోకమునన్‌ = పై లోకంలో- 
స్వర్గంలో; పెంపారుదురు = ఒప్పుతుంటారు; మణీ = పిదప; ఆ+జనమున్‌ = అట్టివారు కూడ, (క్రమ్మణన్‌ = తిరిగి; వచ్చున్‌ 
= భూలోకానికి పునర్జన్మమెత్తడానికి వస్తారు. 


తాత్పర్యం: 'భార్యలతో మెలగే మునివర్యులు అహింసావ్రతం యొక్క గొప్పతనం గుర్తెరిగి మిక్కిలి దయాగుణం 
కలవారై, సమస్తప్రాణులు తమవంటివే యని భావిస్తారు. ఆయుష్కాలం తీరిన పిమ్మట వారు ఆలుబిడ్డలతో కూడి 
పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ పుణ్యఫలాలైన సౌఖ్యాలు అనుభవిస్తారు. తమ పుణ్యం క్షీణించగానే వారు అక్కడినుండి 
మరలి భూలోకానికి వచ్చి మనుష్యులుగా పుట్టుతారు.” 


వ. అనిన భవాని 'వనవాసవ్రతవిశేషంబులుం, దదీయఫల ప్రకారంబులు నేర్పడ నానతీయవే యనుటయు 
నభవుండు భరితాదరుందై. 21 
ప్రతిపదార్థం: అనినన్‌ = అని శివుడు పల్కగా; భవాని = పార్వతి; వనవాస (వ్రతవిశేషంబులున్‌ = వనవాస నియమాలలోని 
ఘనతలనూ; తదీయఫల ప్రకారంబులు = ఆ వనవాస వ్రత ఫలముల యొక్క ఏధములనూ; ఏర్పడన్‌ = స్పష్టంగా; 
ఆనతీయవు+ఏ = సెలవిమ్మా; అనుటయున్‌ = అని అడుగగా; అభవుండు = పరమేశ్వరుడు; భరిత+ఆదరుండు+ఐ = 
నిండిన ఆదరంకలవాడై - భార్య పట్ట మిక్కిలి మన్నన కలవాడై (తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: అని సాంబశివుడు పల్కగా ఉమాదేవి “వనవాస ('వ్రతాచరణలోని ఘనతనూ, ఆ (వ్రత ఫలాలనూ 
సెలవియ్యం' డని ప్రార్థించగా పరమేశ్వరుడు పత్నియందలి పరమాదరంతో ఇట్లా అన్నాడు. 
(53 My 


సీ, “ఉపవాసములు మౌన ముర్వీశయత్వ మా । సన మూర్ణ బాహుక స్థాపనంబు 
స్‌ థ 
నియమితా హారత్వ నిష్ట క్రమంబున । శశి మరుద్యక్ష వాసముల నిలుపు 
గంధర్వ దేవ నాగస్టానముల నున్మి। యును బహుసౌఖ్య సంయుతము గాంగ 
నానా సహస్రాబ్ద్బ మాననీయంబుగ(। గావించు సంక్షేపగణనం గొన్ని 


తే, మహితనియతులు సెప్పితి; మటియు నేమి । వ్రతము సల్పిన బాప నిర్హరణ మగుట 
బుణ్యగతికల్మి దప్ప దరణ్యవాసి; కడుగు మింకను వలసిన యట్టి వనుడు. 22 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఉపవాసములు = నిరాహారములు; మౌనము = మాట్లాడకుండటం, వాబ్నీయమం; ఉర్వీశయత్వము = నేలమోద 
పరుండటం; ఆసనము = యోగాసనాలలో కూర్చోవటం; wis స్థాపనంబున్‌ = (క్రిందికి దించకుండా చేతులు పైకెత్తి 
పట్టటం; నియమిత+ఆహారత్వ నిష్ట = నిర్ణయించిన వేళలోనే ఆహారం స్వీకరించే నియమం; (క్రమంబునన్‌ = వరుసగా 
(వానప్రస్టుడిని, శశి, మరుత్‌, యక్ష వాసములన్‌ నిలుపున్‌ = చంద్రుడు, వాయువు, యక్షులు అనువారి లోకాలలో చేరుస్తుంది; 
గంధర్వ దేవ నాగస్టానములన్‌ = గంధర్వలోకం, దేవలోకం, పాతాళలోకం అనే లోకాలలో; బహుసౌఖ్యసంయుతము+కాంగన్‌ 
= అనేక సుఖాలతో కూడునట్టు; నానా సహ(స్ర+అబ్ద+మాననీయంబుగన్‌ = పెక్కువేల సంవత్సరాలు ఆదరించబడేటట్టుగా; 
ఉన్కియును కావించున్‌ = ఉండునట్లు చేస్తుంది; సంక్షేపగణనన్‌ = క్లుప్తంగా లెక్కించి; కొన్ని మహిత నియతులు = గొప్పవైన 
కొన్ని వ్రతనియమాలు; చెప్పితిన్‌ = నీకు తెల్పినాను; మజియున్‌ = ఇంకను; ఏమి[వ్రతము సల్సినన్‌ = ఎట్టి వ్రతం ఆచరించినా; 
పాపనిర్హరణము+అగుటన్‌ = పాపం నశించటం చేత; పుణ్యగతి కల్మి = పుణ్యస్థితి సమకూడటం; అరణ్యవాసికిన్‌ = వనంలో 
నివసించేవాడికి, వానప్రస్టుడికి; తప్పదు = కలుగక మానదు; ఇంకను= మరియును; వలసిన+అట్టివి = నీకు కావలసిన 
విషయాలు; అడుగుము = నన్ను ప్రశ్నించుము; అనుడున్‌ = అని శంభుడు వచించగా. (పార్వతి అడిగిందని తరువాతి 
పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: ఉపవాసాలు సల్పటం, మాట్లాడకుండా ఉండటం, నేల మోద పండుకొనటం, యోగాసనాలలో ఉండటం, 
చేతులు మిది కెత్తి పట్టటం, నియమిత వేళలలో ఆహారం మితంగా స్వీకరించటం అనే నియమాలకు ఫలంగా 
వరుసగా చంద్ర, వాయు, యక్ష గంధర్వ, నాగ లోక నివాసాలు సంప్రాప్తిస్తాయి, ఆయా లోకాలలో అనేక 
సంవత్సరాలు బహువిధ సౌఖ్యాలు అనుభవించే భాగ్యం వాన(ప్రస్లుడికి కలుగుతుంది. ఈ రీతిగా సంగ్రహంగా నీకు 
కొన్ని ప్రతానుష్ట్రాన ఫలాలు తెలిపాను. ఎట్టి వ్రతాలు అనుష్టించినా వాన'ప్రస్టుడికి పాపాలు తొలగి పుణ్యగతులు 
లభించడం తప్పదు. గిరిజా! ఇంకా నీవు అడుగ దలచిన విషయాలుంటే అడుగు'మంటూ పరమేశ్వరుడు పలికాడు. 


క 'యాయావరుల నమరవం । ద్యా! యేర్చ్పడ( జెప్పు మనియె నంబిక; దేవుం 
డాయమ కిట్లను? దీర్ధప | రాయణు లుపవాసవిధి సమధికులు వారల్‌. 23 


ప్రతిపదార్థం: అంబిక = గౌరీదేవి; అమరవంద్యా! = దేవతలచే కొనియాడబడువాడా!; యాయావరులన్‌ = ఇల్లిల్లు తిరిగి, 
పొలాలలో సంచరించి ధాన్యం గడించి (బ్రదికే విరాగులను గూర్చి; ఏర్పడన్‌ = స్పష్టంగా; చెప్పుము+అనియెన్‌ = తెల్పుమని 
ప్రశ్నించింది; దేవుండు = భగవంతుడైన శివుడు; ఆ+అమకున్‌ = ఆ తల్లికి, ఉమకు; ఇట్టు+అనున్‌ = ఈ విధంగా చెప్పాడు; 
వారల్‌ = యాయావరులు; తీర్ధ పరాయణులు = తీర్ణయాత్రలందు (్రద్దకలవారు; ఉపవాసవిధిసమధికులు = ఉపవాసా 
లుండటంలో కడు దొడ్డవారు. 


తాత్సర్యం: గౌరీదేవి పరమేశ్వరుడిని చూచి దేవతలచే నమస్కరింపబడు ప్రాణేశ్వరా! ఇల్లిల్లుతిరిగి, చేలలో సంచరించి 
గడించిన ధాన్యంతో బీవించే విరాగులను గూర్చి తేటతెల్లంగా తెల్పండి” అని అడిగింది. అందుకు తేజస్ట్యు రూపుడైన 
ఈశానుడు “హైమవతీ! నీ వడిగిన యాయావరులు దేశద్రిమ్మరులు. తీర్ణయా(త్రలు సల్పటంలో మిక్కిలి శ్రద్ధాసక్తులు 
కలవారు. ఉపవాస నియమాలలో కడు గొప్పవారు. 


వ. అది యెట్లంటేని. 24 


తాత్సర్యం: అ దెట్లంటావా? అయితే వినుము. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 655 


క. నానాతీర్థ సతత సు । స్నానంబులం బల్లలైన జడలును భిక్షా 

నూనోపవాస కృశమగు । మేనులునై వారితపము మిక్కిలి మెబియున్‌. 25 
ప్రతిపదార్థం: నానాతీర్థ = అనేక పుణ్యతీర్థాలలో; సతత = ఎడతెగని; సుస్నానంబులన్‌ = పవిత్ర స్నానాల చేత; పల్లలు+ఐన 
= ఎరుపు మించిన తెలుపురంగు గల; జడలును = తైల సంస్కారం లేక మెలివడిన తల వెంట్రుకలునూ; భిక్షా = భిక్షాన్నం 
వలననూ; అనూన = అధికములైన; ఉపవాస = పస్తులుండటం చేతను; కృశము+అగు = శుష్కించిన; మేనులున్‌+ఐ = 
శరీరాలు గలిగినదై; వారితపము = యాయావరుల యొక్క తపస్సు; మిక్కిలి మెజయున్‌ = ఎక్కువగా (ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: యాయావరులు అనేక పుణ్యతీర్ణాలలో నిరంతరం పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. అందువలన వారి 
తల వెంట్రుకలు జడలు గట్టి ఎరుపుమించిన తెలుపు రంగు కలిగి ఉంటాయి. భిక్షాన్నం తినటం వలననూ, 
మితిలేని ఉపవాసాలు చేయడం వల్లనూ వారి దేహాలు బక్కచిక్కి ఉంటాయి. కాని” వారి తపస్సు వెలుగులు 
విరజిమ్ముతూ ఉంటుంది. 


క. మాసోపవాస విధులం । జేసి తృణజ ధాన్యభుక్తి సెల్లింతురు వా 
రేసురలకు లేని సుఖా । వాసమ్ముల( జరితములను వఅలుదురు తుదిన్‌.” 26 
ప్రతిపదార్థం: మాస+ఉపవాస విధులన్‌+చేసి = నెలనెలా ఉపవాసం సల్పే నియమాలచేత; తృణధాన్యభుక్తి+చెల్లింతురు = 


నివ్వరివడ్ల బియ్యపన్నం భుజిస్తారు; ఏ సురలకున్‌+లేని = ఎట్టి దేవతలకూ లేనట్టి; సుఖ+ఆవాసమ్ములన్‌ = సౌఖ్యస్థానాలలో; 
చరితములన్‌ = సంచారముల చేత; తుదిన్‌ = కడపట; వజలుదురు = వెలిగెదరు. 


తాత్సర్యం: ఒక్కొక్క నెల రోజులపాటు ఉపవాసాలుండి ఆ పుణ్యపురుషులు నివ్వరివడ్డ దంపుడు బియ్యపన్నం 
భుజించి జీవితం సాగిస్తారు. కడపట ఏ దేవతలకు లభించని సుఖస్థానాలలో నడయాడుతూ వారు (ప్రకాశిస్తారు. 


వ. అనిన విని యవ్వనితారత్నంబు 'వైఖానసుల విధంబు వివరింపు' మనుటయు న వ్విరూపాక్షుండు. 27 


ప్రతిపదార్థం: అనినన్‌ = అని పరమేశ్వరుడు చెప్పగా; విని = ఆలకించి; ఆ+వనితా రత్నంబు = (స్త్రీలలో శ్రేష్టరాలైన ఆ 
దుర్గాదేవి; వైఖానసుల విధంబున్‌ = వైఖానసులు అనే వారి యొక్క వైనం; వివరింపుము = తెలుపుము; అనుటయున్‌ = అని 
అడుగగా; ఆ+విరూప+అక్షుండు = త్రినేత్రుడైన ఆ శంకరుడు (ఇట్లా అనియెన్‌ - అని తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: పరమేశ్వరుడు పలుకగా విని మహిళామణి అయిన పరమేశ్వరి “నాథా! వైఖానసు లనగా ఎట్లాంటివారు? 
వారి స్వరూప మేమిటో చెప్పు'మని అడుగగా శివుడు. 


సీ, 'వైఖానసులు ఖరవ్రతు; లెట్టులంటేని । శిల దృణధాన్యముల్‌ చిదుక నడచి 
కొందటు పండుల. గొటికి కొందటు గన్న । గుజుముల గువ్వల తెజంగు దోంప 
నప్పటి కప్పటి కాననంబున వైచి । కొని కొంద టాకు లెండినవి యేటి 
కొని కొంద అంబువుల్‌ గొని కొంద టినిలంబు | గొంద టాహారంబు గొందు; రట్లు( 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. గాక యాహారపరులును గలరు; వార । లింద్రునకు( బూజనీయులై యెక్కుడైన 
పదవి జిరకాల బహుసౌఖ్యభాగు లగుదు' । రని మహేశ్వరు. డుమకు నిట్లనియె మజియు. 28 


ప్రతిపదార్థం: వైఖానసులు = వైఖానసు అనేవారు; ఖర వ్రతులు = కఠిన నియమాలు కలవారు; ఎట్టులు+అంటేని = 
ఎట్లనగా; శిలన్‌ = రాతిమీద; తృణ ధాన్యముల్‌ = నివ్వరివడ్డు మొదలైన గడ్డి ధాన్యాలను; చిదుకన్‌+అడచి = పొట్టురాలేటట్టు 
కొట్టి కొందజు = కొంతమంది; పండులన్‌ = దంతములతో; కొటికి = పదార్థాలను నమలి; కొందణు = మరికొంతమంది; 
కన్నగుణుములన్‌ = కనిపించిన గింజలను; గువ్వల తెజంగు+తోయన్‌ = పక్షులతీరు గోచరించగా; అప్పటికిన్‌+అప్పటికిన్‌ = 
ఆవేళ కావేళకు; ఆననంబునన్‌ వైచికొని = నోటిలో వేసికొని; కొందణు = వేజొక కొందరు; ఎండినవి ఆకులు = ఎండి నేల 
రాలిన ఆకులను; ఏజికొని కొందణు = ఎత్తుకొని కొందరు; అంబువుల్‌ = నీళ్ళు; కొని = (గ్రహించి, త్రాగి; కొందణు = 
కొంతమంది; అనిలంబున్‌ = గాలిని (పీల్చుకొని); కొందణు = కొంతమంది; ఆహారంబు కొందురు= భుజిస్తారు; 
అట్టున్‌+కాక = ఆ మాదిరిగా కాక అనగా పవన పర్గాంబు భక్షులే కాకుండా; ఆహార పరులును = అన్నం ఆరగించేవారు 
కూడ; కలరు = ఉన్నారు; వారలు = ఆ మహనీయులు; ఇంద్రునకున్‌ = దేవతా వల్లభుడికి; పూజనీయులు+ఐ = 
పూబించదగిన వారై; ఎక్కుడు+ఐన+పదవిన్‌ = ఉన్నతమైన స్థానంలో; చిరకాల = దీర్భ కాలం; బహుసౌఖ్యభాగులు+అగుదురు+అని 
= పెక్కు సుఖాలు అనుభవిస్తారని చెప్పి; మహేశ్వరుడు = పరమ శివుడు; ఉమకున్‌ = పార్వతికి; మజీయున్‌ = ఇంకనూ; 
ఇట్టు+అనియెన్‌ = ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: వైఖానసు లనేవారు కఠోరనియమాలు కలవారు. వారిలో కొందరు నివ్వరివడ్డు మొదలైన తృణధాన్యాలను 
తెచ్చి రాతిమీద నలగగొట్టి లేదా రోటిలో వేసి దంచుకొని తింటారు. కొందరు పండ్లు మొదలైన వాటిని పళ్ళతో 
కొరికి తింటారు. కొందరు కంటికి కనిపించిన గింజలను పక్షులమాదిరిగా అప్పటికప్పుడు నోటిలో వేసికొంటారు. 
కొందరు ఎండుటాకులను ఏరుకొని తింటారు. కొందరు నీళ్ళు త్రాగి బ్రతుకుతారు. గాలిని మాత్రమే పీల్చి 
కొందరు జీవిస్తారు. ఆహారం భుజించేవారు కూడ కొంద రున్నారు. వీరందరూ దేవేంద్రుడికి కూడా పూజించదగిన 
వారై చాలకాలం పలురకాల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నతపదవులలో విరాజిల్లుతుంటారు' అని మహాదేవుడు 
మహేశ్వరికి చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


వ. “ఇవి యెల్లను వానప్రస్థ నియమ నిష్టా భేదంబులు; తపంబు తపంబని మును లాచరింతురు దాని తెటిం 
గెఖింగింపు మని నీవు తొల్త నడిగిన విధంబునం దొడంగి నా చెప్పిన విధంబు లన్నియుం దపంబను 
శబ్దంబున కర్థంబులైయుండు'నని చెప్పి 'యంగుష్ట ప్రమాణదేహులు మృగాజిన వసనులు నిర్జ్వ్యంద్వులు నై 
వాలఖిల్యు లను పేరం బ్రసిద్దులగు మునులు దినకర దీప్తులతోడం గూడి వర్తించుచుండుదురు; వారల 
తపో వైభవంబునం గాదె జగంబులు సుస్టిరంబులై యున్నయవి; యొండుమెయి దుర్లభంబు లైనట్టివి 
తపంబున సులభంబులగుం; దపంబు గడచిన ధర్మంబుగలదేశియని పలికి యాదరాతిశయంబున శివుండు 
శైలేంద్రతనయతో 'ధర్మంబులు మటియు నెటింగించెద; నవహితవై యాకర్ణింపు'మని యిట్లనియె. 29 


ప్రతిపదార్థం: ఇవి+ఎల్లను = ఈ చెప్పినవన్ని; వానప్రస్థ నియమనిష్టా భేదంబులు = వాన(ప్రస్థాశ్రమాలలో ఉన్నవారియొక్క 
వ్రత నిష్టలలోని తేడాలు; తపంబు తపంబు+అని = తపస్సు తపస్సు అంటూ; మునులు; ఆచరింతురు = చేస్తారు; దాని 
తెణంగు = ఆ తపోవిధానం ఎజింగింపుము; అని; నీవు; తొల్తన్‌ = మొదట; అడిగిన విధంబునన్‌ = (ప్రశ్నించిన ప్రకారం; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 657 


తొడంగి = పూనుకొని; నా చెప్పిన = నేను వచించిన; విధంబులు+అన్నియున్‌; తపంబు+అను = తపస్సు అనేటటువంటి; 
శబ్దంబు నకున్‌ = మాటకు; అర్థంబులు+ఐ+ఉండున్‌; అని చెప్పి = అని శివుడు వచించి; అంగుష్ట ప్రమాణ దేహులు = 
బొటన ్రేలెడు పొడవున్న శరీరం కలవారు; మృగ+అజినవసనులు = జింకతోళ్ళు వ(స్తములుగా కలవారు, అనగా జింక 
చర్మాలు ధరించేవారు; నిరంద్వులున్‌+ఐ = సుఖ దుఃఖములు అనే జంటలకు లోబడనివారై; వాలఖిల్యులు+అను చేరన్‌ 
= వాలఖిల్యులు అనే నామంతో; (ప్రసిద్దులు+అగు మునులు = ప్రఖ్యాతులైన మౌనులు; దినకర దీప్తుల తోడన్‌ కూడి = 
సూర్యకిరణ తేజంతో కూడినవారై; వర్తించుచున్‌+ఉండుదురు = లోకంలో మెలగుతుంటారు; వారల తపః+వైభవంబునన్‌+కాదు+ఎ 
= ఆ వాలఖిల్యుల తపస్సు యొక్క మహిమవలననేకదా; జగంబులు = లోకాలు; సుస్థిరంబులు+ఐ = గట్టి నిలుకడ గలవై; 
ఉన్న+అవి = ఉన్నాయి; ఒండు మెయిన్‌ = మరొక మార్గంలో; దుర్లభంబులు+ఐన+అట్టివి = పొందుటకు శక్యంకానివి; 
తపంబునన్‌; సులభంబులు+అగున్‌ = సులువుగా పొంద తగినవి అవుతాయి; తపంబుక+డచిన = తపస్సునకు మించిన; 
ధర్మంబు; కలదు+ఏ? = ఉన్నదా? (లేదని తాత్సర్యం); అని పలికి = అంటూ ఈశ్వరుడు వచించి; ఆదర+అతిశయంబునన్‌ 
= మిక్కిలి మన్ననతో; శివుండు; శైల+ఇం(ద్ర తనయతోన్‌= పర్వతరాజ పుత్రికతో; ధర్మంబులు; మజియున్‌ = ఇంకనూ; 
ఎటింగించెదన్‌; అవహితవు+ఐ= సావధానచిత్తవై; ఆకర్షింపుము = వినుము; అని, ఇట్లు+అనియెన్‌ = ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: 'దేవీ! నే నింతవరకు చెప్పిన వన్నీ వానప్రస్థాశ్రమ నియమాలలోని విశేషాలు. తపస్సు తపస్సు అంటూ 
మునీశ్వరులు ఆసక్తితో ఆచరిస్తారే ఆ తప సరూప మెట్లాంటిదో వ్యాఖ్యానించు మని మునుపు నీ వడిగావు. కనుక 
నేను చెప్పినవన్నీ తపస్సు (క్రిందికే వస్తాయి. మరి బొటన(వ్రేలంత శరీరాలు గలిగిన వాలఖిల్యులనే మునీశ్వరు 
లున్నారు. వారు మిక్కిలి ప్రసిద్దులు. బింక చర్మాలు వ(స్తాలుగా ధరిస్తారు. సుఖదుఃఖాదులైన ద్వంద్వాలకు వారు 
అతీతులు. సూర్య కిరణ కాంతులతో కూడి సన్మార్గము నాశ్రయించి ప్రవర్తిస్తుంటారు. వారి తపోమహిమ వలన 
లోకాలు నిశ్చలంగా నిలిచి ఉన్నాయి. ఇతర సాధనాలతో సమకూడని ప్రయోజనాలు తపస్సాధన వలన తేలికగా 
సిద్దిస్తాయి. తపస్సును మించిన ధర్మం మరొకటి లేదని తెల్సి పరమాదరంతో పరమేశ్వరుడు పార్వతితో, “తరుణీ! 
మరి కొన్ని ధర్మాలు తెల్పుతాను సావధానచిత్తవై విను'మని ఇట్టా అన్నాడు. 


విశేషం: శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యభగవానుడు చైత్రం మొదలు ఫాల్లున మాస పర్యంతం ఒక్కో నెలలో ఒక్కో 
పేరుతో ఆర్లురు అనుచరులతో కూడిన వాడై తనను ఉపాసించే వారి పాపాలు పోకారుస్తాడు. తనకు అభిముఖంగా 
అరవైవేలమంది వాలఖిల్య మహర్షులు స్తుతిస్తూ అరుగుతుండగా సంచరిస్తాడని భాగవతపురాణం చెప్పుతోంది. వాలఖిల్యులు 
వియన్మార్గంలో సూర్యకిరణాలతోపాటు సాగిపోతూ సంచరిస్తారని భావం. 


ఉ. అంబుజసూతి యేర్పడ గృహస్థ సమర్ధముగా( బ్రవృత్తి ధ 
థ బా ~~ న. 
ర్మంబు నొనర్జె; నార్యజన మాన్యము దాని తెఅంగు చాల సూ 
క్ష్యం; బతి కాంక్షలేక తగుకాలమునన్‌ సమచిత్తవృత్తి ని 
త్యంబును ధర్మముఖ్యముగ నరము గామము. జల్పు టొప్పగున్‌. 30 


ప్రతిపదార్థం: అంబుజసూతి = పద్మమునుండి పుట్టిన బ్రహ్మదేవుడు; ఏర్పడన్‌ = స్పష్టంగా; గృహస్థ సమర్హముగాన్‌ = 
గృహస్టుడికి తగినట్టుగా; ప్రవృత్తి ధర్మంబున్‌ = ఐహిక ఫలసాధనమైన (ప్రవృత్తి రూపవైదిక ధర్మాన్ని; ఒనర్చెన్‌ = చేశాడు; 
దానితెజంగు = ఆ (ప్రవృత్తి ధర్మం యొక్క స్వరూపం; ఆర్యజనమాన్యము = పెద్దలచేత ఆదరించబడింది; చాల సూక్ష్మంబు 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


= ఆ ధర్మం దురవ గాహం, అగోచరం, మిక్కిలి సున్నితం; అతి కాంక్షలేక = మిక్కిలి ఆశలేక; సముచిత వృత్తిన్‌ = సరి 
అయిన మనో వర్తనతో; తగుకాలమునన్‌ = తగిన సమయంలో; నిత్యంబును = (ప్రతిదినం; ధర్మ ముఖ్యముగన్‌ = ధర్మమే 
ప్రధానంగా, ధర్మానికి విరుద్దం గాకుండా; అర్థమున్‌ = అర్థ పురుషార్థాన్ని, (ద్రవ్యాన్ని; కామమున్‌ = కామ పురుషార్ధాన్ని, 
సుఖానుభవాన్ని; చల్పుట = సాధించుట; ఒప్పు+అగున్‌ = తగును. 


తాత్సర్యం: బ్రహ్మదేవుడు గృహస్టుడికి తగినట్టు ప్రవృత్తి ధర్మాన్ని కల్పించాడు. అది పెద్దలందరిచేత ఆదరించబడింది. 
ఆ (ప్రవృత్తి ధర్మం మిక్కిలి సూక్ష్మ మైనది. పేరాసలేక సమచిత్తంతో యుక్తకాలంలో ధర్మమే ప్రధానంగా భావించి 
ద్రవ్యార్టన చేయాలి. ఆర్జించిన ధనంతో ధర్మానికి అవిరుద్దంగా భోగాలు అనుభవించాలి - అనగా కోరికలు 
తీర్చుకొనాలి. ఇట్టా అర్థకామపురుషార్థాలు గృహస్థు సాధించటం సమంజసం. 


చ. అతడు నివృత్తి ధర్మము ప్రయత్నమునన్‌ వివరించె మోక్షణో 

ద్యత మది తత్సకారములు దాంతియు భూతచయంబుపై దయా 

రతియును సత్యదృష్టియు విరాగత యింద్రియకోటికిన్‌ దృఢ 

స్థితముగ( జేసి యోగనిరతిం బరిశాంతి యొనర్జికొంటయున్‌. 31 
ప్రతిపదార్థం: అతడు = సృష్టికర్తఅయిన (బ్రహ్మ; నివృత్తి ధర్మము = మోక్షఫల సాధనమైన నివృత్తిరూప ధర్మాన్ని; 
ప్రయత్నమునన్‌ = పూనికతో; వివరించెన్‌ = వెల్లడించాడు; అది = ఆ నివృత్తి ధర్మం; మోక్షణ+ఉద్యతము = ముక్తి కొరకైన 
యత్నం; దాంతియున్‌ = బహిరింద్రియ నిగ్రహం; భూతచయంబు పైన్‌ = ప్రాణుల సమూహం మీద; దయారతియున్‌ 
= దయాగుణంలో పరమ ప్రీతియూ; సత్య దృష్టియున్‌ = సత్యమునందు చూపు; విరాగత = ఆత్మేతరములందు విరక్తి; 
దృఢస్థితముగన్‌+చేసి = ఏమాత్రం చలించకుండేటట్లు చేసి-గట్టి నిలుకడ కలిగించి; యోగనిరతిన్‌ = యోగమందు ఆసక్తిచేత; 


ఇంద్రియ కోటికిన్‌ = ఇంద్రియముల సమూహానికి; పరిశాంతి+ఒనర్భి కొంటయున్‌ = సంపూర్ణమైన ఉపశమనం కలిగించు 
కొనటం; త(త్రకారములు = ఆ నివృత్తి ధర్మస్వరూపాలు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు నివృత్తి ధర్మాన్ని పూనికతో వివరించాడు. ఆ నివృత్తి ధర్మం ముక్తి ఫలసాధనం. వాక్కు, 
పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే అయిదు కర్మేంద్రియాలను యోగ్య కర్మలలో ప్రవర్తింపజేయటం, జీవుల 
సముదాయంపై దయగలిగి ఉండటం, సత్యముపై దృష్టి ఉంచటం, ఆత్మకంటె ఇతరములైన వాటియందు విరక్తి, 
యోగకాశలంవలన ఇంద్రియాలకు చలనం మాన్ని, గట్టి నిలుకడ కూర్చి వాటికి సంపూర్ణమైన శాంతి నాసంగటమే 
ఆ నివృత్తి ధర్మ (ప్రకారమై ఉన్నది. 


వ. అని మఠియును. 32 


తాత్సర్యం: అని పలికి శంకరుడు మరల ఇట్లా అన్నాడు. 


తే. "క్షుత్పిపాసలచేం గడు గుందినట్టి । యతిథి వచ్చిన బ్రియమున నతని దప్పి 
వోవునట్లుగ సముచితభోజనంబు । వెట్టు టెల్ల పుణ్యములకు. బెద్ద తలంప. 33 


ప్రతిపదార్థం: క్షుత్‌ పిపాసలచేన్‌= ఆకలి దప్పులచేత; కడున్‌ = మిక్కిలి; కుందినట్టి = డస్సినటువంటి; అతిథి = 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 659 


ఆగంతుకుడు; వచ్చినన్‌ = రాగా; ప్రియమునన్‌= (ప్రేమతో; అతని డప్పి = అతని యొక్క (శ్రమ; పోవునట్టుగన్‌ = 
తాలగేటట్టు; సముచిత భోజనంబు= మిక్కిలి తగిన భోజనం; పెట్టుట; ఎల్ల పుణ్యములకున్‌= అన్ని ధర్మాలలోనికి; తల 
పన్‌= భావించగా; పెద్ద= దొడ్డది. 


తాత్సర్యం: ఆకలి దప్పులతో నొచ్చి యింటికి వచ్చిన అతిథికి ఆదరంతో అన్నం పెట్టి అతడి బడలిక తీర్చడం 
పుణ్యాలన్నింటిలో గొప్ప పుణ్యం. 


విశేషం: అతిథిః తిథులతో నిమిత్తం లేకుండ ఆకలి దప్పులు తీర్చుకొనటానికి వచ్చినవాడు, భోజన సమయానికి వచ్చినవాడు. 


కు దీనికి నఖిలాశ్రమ సువి | ధానంబులకును గృహస్థతయ నెల వగుటన్‌ 

దాని పదాటివ పాలి స । మానముగా దరయ నాశ్రమం బెయ్యదియున్‌. 34 
ప్రతిపదార్థం: దీనికిన్‌ = ఈ చెప్పిన అతిథి సుకృతానికి; అఖిల+ఆశ్రమ సువిధానంబులకున్‌ = (బ్రహ్మచర్య, గృహస్థ, 
వానప్రస్థ, సన్న్యాసాశ్రమములనే నాలుగు ఆశ్రమాల యొక్క మంచి పద్దతులకును; గృహస్థతయ = గార్హస్థ ధర్మమే; 
నెలవు+అగుటన్‌ = ఉనికిపట్టు కావటంచేత; ఆ(శ్రమంబు+ఎయ్యదియున్‌ (ఏ+అది = ఏయది, ఎయ్యది) = ఏ యాశ్రమం 
కూడ; అరయన్‌ = పరికించగా; దాని పది+ఆజఅవపాలి= ఆ గృహస్థాశ్రమ ధర్మము యొక్క షోడశాంశమునకు కూడ; 
సమానము+కాదు= సాటిరాదు. 


తాత్పర్యం: సఖీ! ఈ చెప్పిన అతిథి సత్కారానికీ, తక్కిన ఆశ్రమాల మనుగడకూ (ఉనికికీ) గృహస్థాశ్రమమే 
ఆధారం కనుక ఏ ఆశ్రమం కూడ దీని పదారవభాగానికి గూడ సమానం కాదు. అనగా చతురాశ్రమాలలో 
గృహస్థాశ్రమమే కడుదొడ్డదని భావం. 


క. అన విని 'గృహస్టునకు నే | పనిముఖ్యం?' బనియె గిరిజ; పశుపతి “జననీ 
జనకారాధన మతనికి | ననుపమ మగునట్టి ధర్మ మని రూపించెన్‌. 35 


ప్రతిపదార్థం: అనన్‌+విని = అని చెప్పగా ఆలించి; గిరిజ = పార్వతి; గృహస్టునకున్‌ = సంసారికి; ఏ పని ముఖ్యంబు+ 
అనియెన్‌ = ఏ కార్యం (ప్రధానమని అడిగింది. (అందుకు); పశుపతి= శివుడు; అతనికిన్‌ = గృహస్థునకు; జననీజనక+ 
ఆరాధనము = తలి దండ్రులను పూజించటం; అనుపమము+అగునట్టి = పోలిక లేనట్టి; ధర్మము+అని = 
రూపించెన్‌ = నిర్ణయించాడు. 


పుణ్య కార్యమని; 


తాత్సర్యం: పరమశివుడి పలుకులు విని పార్వతి 'ప్రాణేశ్వరా! గృహస్త్సుడికి ఏపని ముఖ్యం?” అని (ప్రశ్నించింది. 
“అతడికి తలిదం[డడ్రులపూజ ముఖ్యమైన' దని శివుడు బదులు పలికాడు. 


వ. అ ద్దేవుండు వెండియు. 36 


తాత్సర్యం: భగవంతుడైన శివు డింకా (ఇట్లా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం) 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. “పతి భక్తి ముఖ్య ధర్మము । సతి” కనవుడు, దేవి 'నరు(డు జననీ జనకుల్‌ 
మృతు లైనను, నాతి విగత । పతిత్వ మొందినను జేయు పను లెయ్యవియో?” 37 


ప్రతిపదార్థం: సతికిన్‌ = భార్యకు; పతి భక్తి = మగని యందు భక్తి ముఖ్య ధర్మము = (ప్రధానమైన ధర్మం; అనవుడున్‌ 
= అని శంభుడు చెప్పగా; దేవి = గౌరి; నరుడు = మనుష్యుడు; జననీ జనకుల్‌ = మాతా పితలు; మృతులు+ఐనన్‌ 
= చని పోయినను; నాతి = స్తీ; విగత పతిత్వము+ఒందినను = పెనిమిటిని కోల్పోయినను; చేయుపనులు = ఆచరించవలసిన 
కార్యాలు; ఏ+అవి+ఓ(ఎయ్యవియో)? = ఎట్టివో? (అని అడిగింది). 


తాత్సర్యం: 'సతికి పతిసేవే ప్రధాన కర్తవ్య' మని పరమశివుడు పలుకగా భవాని 'నాథా! గృహస్థు తలిదండ్రులను, 
భార్య భర్తను కోల్పోయి నపుడు వారు చేయవలసిన పను లేమిటో సెలవిం' డని కోరింది. 
వ. అనుటయు నభవుండు 'వారి వర్తనంబు లెజింగించెద విను' మని యిట్లనియె. 38 


ప్రతిపదార్థం: అనుటయున్‌ = అని కోరగా; అభవుండు = శంకరుడు; వారి వర్తనంబులు = వారు నిర్వహించవలసిన 
విధులు; ఎజింగించెదన్‌; వినుము; అని; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: పార్వతి ప్రశ్న విని శంకరుడు, 'ఉమా! నీవు అడిగిన వారి కర్తవ్య కర్మ లేమిటో తెలుపుతాను విను” 


మని ఇట్లా అన్నాడు. 


క్ర 'దేవాతిథి పితృ పూజలు । గావించుట భావశుద్ది కలిమి నరునకున్‌ 
దేవీ! వలయును వారికి । నే విధమున బ్రహ్మచర్య మేమటమి తగున్‌.' 39 


ప్రతిపదార్థం: దేవ+అతిథి+పితృపూజలు = దేవతల యొక్క, అతిథుల యొక్క, పితృ దేవతలయొక్క పూజలు; కావించుట 
= చేయుట; నరునకున్‌ = మనుజుడికి; భావ శుద్ది కలిమి = భావంలో నిర్మలత్వం ఉండడం; వలయును= కావాలి; దేవీ!= 
ప్రియురాలా!; ఏ విధమునన్‌ = ఏ రీతిగానైనా; వారికిన్‌ = పతివిహీనలకు, విధవరాం(డ్రకు; (బ్రహ్మచర్యము = బ్రహ్మచర్యవ్రతపాలనం; 
ఏమణమి = మణవకుండటం; తగున్‌ = ఒప్పును. 


తాత్సర్యం: “ప్రియురాలా! దేవతల, పితృదేవతల, అతిథుల పూజలు సక్రమంగా నడపటం చిత్తశుద్ది కల్గి ఉండటం 
నరులకు ముఖ్యం. బ్రహ్మచర్య (వ్రతాన్ని ఏ విధంగానైనా ఏమరకుండటం విధవలకు యుక్తం. 

వ. అని నిర్దేశించి మటియును. 40 
తాత్పర్యం: అని నిర్ణయపూర్వకంగా చెప్పి పరమేశ్వరుడు ఇంకా (ఇట్లా అన్నాడు అని తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. 'పంచపర్వ సురత పరిహృతితో నిజ । దార తృప్తు( డగుచు ధాన్యకోటి 
పక్షి యెలుక దినిన బ్రతుకుంగాం గను గృహ । పతికి నశ్వమేధ ఫలము గలుగు.’ 41 


ఆనుశాసనిక పర్వము - పంచనూశ్వాసము 661 


ప్రతిపదార్థం: పంచపర్వ = అయిదు పర్వములందు అనగా అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సూర్యసం(క్రాంతి 
దినములందు; సురత పరిహృతితోన్‌ = సంభోగం వర్దించటంతో పాటు; నిజదారతృప్తుండు+అగుచున్‌ = తన భార్యతో 
సంభోగించి సంతుష్టి చెందుతూ; ధాన్యకోటిన్‌ = తన యింటిలోని ధాన్య సమూహమును; పక్షి = పిట్ట; ఎలుక = మూషికం; 
తినినన్‌ = తింటే; (బతుకున్‌ +గాక = అవి తిని జీవించుగాక; అను = అని పల్కునట్టి; గృహపతికిన్‌ = 
ఇంటియజమానుడికి-గృహస్సుడికి; అశ్వమేధ ఫలము = అశ్వమేధ యాగం చేస్తే లభించే ఫలం; కలుగున్‌ = లభిస్తుంది. 


తాత్సర్యం: నెలలో వచ్చే అష్టమి, చతుర్దశి, పున్నమ, అమావాస్య, రవి సం(క్రాంతి తిథులందు సంగమం వదలి, 
కేవలం తన భార్య కలయికతోనే సంతృప్తి చెందుతూ, తన గృహంలోని ధాన్యరాశిని పక్షులు, ఎలుకలు తింటుంటే 
వాటిని హింసించకుండా, అవిగూడ తిని బ్రదుకు గాక అని భావించే గృహమేధి అశ్వమేధయాగం చేసినవారు పొందే 
ఫల మెంతటిదో, అంతటి ఫలాన్ని పొందుతాడు.” 


విశేషం: పై పద్యంలోని మూడవ పాదం “పక్షి యెలుక దినిన బ్రతుకుంగాంగను గృహపతికి” అని ఉన్నప్పుడు ఆ పాఠానికి 
ధాన్యకోటిని పక్షులు, ఎలుకలు కేవలం జీవించడానికి మా(త్రమే తిన్న చందంగా, కేవలం భోగకాంక్షతో గాకుండా (బ్రతుకు 
వెళ్ళబుచ్చడానికే ఆహారం స్వీకరించే గేస్తు హయమేధయాగ ఫలాన్ని పొందుతాడని అర్థం చెప్పుకోవచ్చును. 


వ. అని చెప్పి. 42 
తాత్సర్యం: ఈ విధంగా పలికి. 


ఆ. “ఎచట మెలంగి నేమి యెట్లుండె నేమి దా । నేమి సేసె నేమి యెల్ల సంగ 
ములును విడిచి కుడుపు వలన నియతి గల్లు । యతికి మోక్షవీథి యాటపట్టు'. 43 


ప్రతిపదార్థం: ఎచటన్‌ = ఎక్కడ; మెలలౌన్‌+ఏమి = ఎట్టు ప్రవర్తించినా; ఎట్టు+ఉండెన్‌+ఏమి = ఎక్కడ నివసించినా; తాన్‌ 
= తాను; ఏమిచేసినన్‌+ఏమి = ఎట్టి పనులు చేసినా; ఎల్ల సంగములును విడిచి = సర్వ సంగపరిత్యాగ మొనర్చి; కుడుపు 
వలనన్‌ = ఆహార విషయంలో; నియతి+కల్లు = నియమమున్న; యతికిన్‌ = సన్న్రాసికి; మోక్షనీథి = ముక్తి పథం; ఆట 
పట్టు = క్రీడారంగం, విహార స్థలం, సులభసాధ్యం. 


తాత్సర్యం: 'ఎక్కడ ఎట్లా ప్రవర్తించినా, ఎట్టా ఉన్నా, ఎట్టి పనులు చేసినా సర్వ సంగములనూ పరిత్యజించి, ఆహార 
(36) అవి ధ్యా © 
విషయంలో నియమ మున్న యతీశ్వరుడికి ముక్తి కరతలామలకం.” 


వ. అనిన విని సంప్రీతయై శైలరాజపుత్రి పురహరునితో 'రాజనువానికి భూజనంబుల యట్ల శరీరంబును 
భోజనాదులును నట్లయుండియు నతం డెల్లవారలచే మొక్కు గొనుటకు, నిగ్రహానుగ్రహం బులకుం జాలి 
సర్వాధికత్వంబున శోభిల్లు దానికిం గారణం బేమి ? యెటింగింపవే యనుటయు నీశానుం డిట్లనియె.44 


ప్రతిపదార్థం: అనినన్‌+విని = అని శంకరుడు చెప్పగా ఆలకించి; సంప్రీత+ఐ = సంతోషించినదై; శైలరాజపుత్రి = 
హిమవంతుడి కూతురైన సర్వమంగళ; పురహరునితోన్‌ = (త్రిపుర ధ్వంసకుడైన రుద్రుడితో; రాజు+అనువానికిన్‌ = ప్రభువనే 
వాడికి; భూజనంబుల+అట్ట = పుడమిలోని జనుల వలెనే; శరీరంబును = దేహమూ; భోజన+ఆదులును = ఆహారం 
మొదలైనవి; అట్లు+అ+ఉండియున్‌ = భూమియందలి నరుల వలెనే ఉన్నప్పటికినీ; అతండు = రాజు; ఎల్లవారలచేన్‌ = 
మనుష్యులందరి చేత; మొక్కు కొనుటకున్‌ = నమస్కారాలు స్వీకరించడానికినీ; నిగ్రహ+అనుగ్రహంబులకున్‌ = శిక్షించుటకునూ, 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


రక్షించుటకునూ; చాలి = సమర్భుడై; సర్వ+అధికత్వంబునన్‌ = అందరికంటె అధికుడై; శోభిలున్‌ = (ప్రకాశిస్తాడు; దానికిన్‌ 
= అట్లా రాజు వెలుగొందటానికి; కారణంబు+ఏమి? = హేతువేమిటి?; ఎజింగింపవు+ఏ = తెలుపుమా; అనుటయున్‌ = 
అని అంబిక అడుగగా; ఈశానుండు = శివుడు; ఇట్టు+అనియెన్‌ = ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: పరమశివుడు అట్లా పలుకగా సంతోషించి పార్వతీదేవి ఆయనతో 'సర్వజ్ఞా! రాజనేవాడికి లోకం లోని 
నరులకు వలెనే శరీరమున్నది. వారికి వలెనే భోజనమజ్ఞనాదులు కూడ సాగుతాయి. అయినప్పటికీ రాజు తక్కిన 
వారికంటె అధికుడై అందరి వందనాలు అందుకొంటాడు. (ప్రజలను దండించటానికీ, పరిరక్షించటానికీ అతడు 


సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇందుకు కారణమేమిటో వివరించండి-' అని వేడగా మహేశ్వరుడిట్లా అన్నాడు. 


శివుడు పార్వతికి రాజత్వ మహిమాతిశయంబు చెప్పుట. (సం.13-అను- 1-15-895) 


“అధికపుందపమున నైనది రాజత్వ; | మట్లు గావునం బేర్మి నతిశయిల్లు; 
జనములచే మైక్కుగొనుటకు నిగ్రహం । బునకు ననుగ్రహంబునకు శక్తు( 

డై యుండు నతడు; తదీయ సునీతియ । విను ముదమున రాజు వినయపరునిC 
జేసి యెల్లజనంబు శిక్షించు, నింద్రియ | జయమును నరివర్గజయము( బడయు, 


(ఈక 


తే. _ నెజింగి యుపధా విశుద్దుల నిడు నమాత్య । పదవి, కనురక్త సారవద్దలము. బ్రోచు; 
హితవరుల మి త్రులుగం గొను నిలకు మేలొ । నర్జు, దుర్గంబు రక్షించు, గూర్చు ధనము. 45 


ప్రతిపదార్థం: రాజత్వము = రాజగుట, రాచరికం; అధికము+తపమునన్‌ = మిక్కుటమైన తపస్సు చేత; ఐనది = లభిస్తుంది; 
అట్టు+కావునన్‌ = తపశ్చర్యయే దొరతనానికి హేతు వవటం చేత ; అతండు = ప్రభువు, పేర్మిన్‌ = గౌరవంతో; అతిశయిల్లున్‌ 
= పెంపొందుతాడు; జనములచేన్‌ = ప్రజలచేత; (మొక్కున్‌+కొనుటకున్‌ = వందనాలు స్వీకరించటానికి; నిగ్రహంబునకున్‌ 
= దండించటానికి; అను[గ్రహంబునకున్‌ = దయదలచి కాపాడటానికి; శక్తుడు+ఐ+ఉండున్‌ = చాలినవాడై, దక్షుడై 
ఉంటాడు; విను = గౌరీ! చెవి యొగ్గి ఆలకించుము; తదీయ సునీతి+అ = వాని యొక్క మంచినీతియే; ముదమునన్‌ = 
సంతోషంతో; రాజున్‌ = నృపాలుడిని; వివయపరునిన్‌+చేసి = అడకువ కలవాడినిగా ఒనర్చి; ఎల్ల జనంబున్‌ = సమస్త 
(ప్రజలను; శిక్షించున్‌ = అణకువ గలవారినిగా చేస్తుంది; ఇం[ద్రియ జయమును = ఇంద్రియముల యొక్క గెలుపును; అరివర్గ 
జయమున్‌ = శాత్రవ సమూహము యొక్క గెలుచుటను; పడయున్‌ = పొందుతుంది; ఉపధా విశుద్దులన్‌ = గుణశీల పరీక్షలో 
నెగ్గిన పవిత్రులైన వారిని; ఎజింగి = తెలిసి; అమాత్యపదవికిన్‌+ఇడున్‌ = మంత్రి పదవులలో నిలుపుతుంది; అనురక్త = 
తనయందు అనురాగం గల; సారవత్‌ = చేవ గలిగిన; బలమున్‌ = సైన్యమును; (ప్రోచున్‌ = కాపాడుతుంది; హితవరులన్‌ 
= తనకు మేలుచేయటంలో ఆసక్తి కలవారిని; మిత్రులుగన్‌ = స్నేహితులుగా; కొనున్‌ = స్వీకరిస్తుంది; ఇలకున్‌ = ధరణికి, 
జనులకు; మేలు+ఒనర్భున్‌ = క్షేమం కలిగిస్తుంది; దుర్గంబున్‌= కోటను, రక్షించున్‌ = కాపాడుతుంది; ధనమున్‌ = విత్తాన్ని; 
కూర్చున్‌ = సమకూరుస్తుంది, చేరుస్తుంది. 


తాత్సర్యం: చేసిన తపస్సుకు ఫలంగా రాజుగా జన్మించడం జరుగుతుంది. కనుక రాజు గౌరవపా(త్రుడై 
వెలుగొందుతాడు. భూపతి జనుల నమస్కారాలు గైకొనడానికి, వారిని దండించటానికి, దయతో కాపాడటానికి 
తగిన వాడై ఉంటాడు. అత డనుసరించే మంచినీతి అతడిని అణకువ కలవాడినిగా తీర్చిదిద్ది ప్రజలందరినీ 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 663 


నీతిమార్గంలో నడిపిస్తుంది. ఆ నీతివలననే భూవల్లభుడు ఇంద్రియజయం, శాత్రవ జయం పొందుతాడు. చక్కగా 
యోచించి గుణశీలపరీక్షలో ఉత్తీర్ణులైన పవిత్రులను మాత్రమే మంత్రి పదవులలో నియమిస్తాడు. తనయందు (పేమ 
విశ్వాసాలున్న, చేవగలిగిన సేనలను దయతో పోషిస్తాడు, తనకు మేలుచేసే వారినే "స్నేహితులుగా చెంతకు చేర్చు 
కొంటాడు. ఆత డనుసరించే నీతి జనులకు క్షేమం కలిగిస్తుంది. దుర్గాన్ని రక్షిస్తుంది. ధనాన్ని సమకూరుస్తుంది. 


విశేషం: జ్ఞానేంద్రియాలు : కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక 
కర్మేంద్రియాలు : వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. 
పాయువు అనగా మల ద్వారం; ఉపస్థ అనగా మూ(త్రద్యారం. ఇవి పది. మనస్సు ఒకటి మొత్తం ఇంద్రియాలు 
పదకొండు. వాటిని జయించట మంటే అవి అసన్మార్గంలో చరించకుండా సన్మార్గంలో వర్తించేటట్లు చూడటం. 


వ. ఇవ్విధంబున సప్తాంగ సంపన్నత్వంబు నొంది. 46 


ఇవ్విధంబునన్‌= పై పద్యంలో నిరూపించిన విధంగా. 


తాత్సర్యం: రాజు ఈ విధంగా సప్తాంగ సంపత్తి పొందినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: సప్త+అంగములు = సప్తాంగములు 
1.రాజు, 2.అమాత్యుడు, 3.మి(త్రుడు, 4.బొక్కసం, 5.రాజ్యం, 6.దుర్గం, 7. సైన్యం 


“స్వామ్యమాత్య సుహృత్కోశ రాష్ట్ర దుర్గ బలాని చ” అని ఈ విషయాన్నే అమరకోశం వివరించింది. 


క. చేయం డపాత్రవ్యయములు । సేయుం బాత్రవ్యయంబు సేయున్‌ నిజ ర 
క్షాయత్న మెల్లతెటి(గుల | బాయక ధర్మంబు సేయు. బాపము దొటి(గున్‌. 47 


ప్రతిపదార్థం: అపాత్రవ్యయములు చేయ(డు = అనర్హములైనవాటికి డబ్బు వెచ్చించడు; పాత్ర వ్యయంబు+చేయున్‌ = 
తగినవాటికే వెచ్చిస్తాడు; నిజరక్షాయత్నము = తనను కాపాడుకొనే ప్రయత్నం; ఎల్ల తెజంగులన్‌ = అన్నివిధాల; చేయున్‌ 
= చేస్తాడు; పాయక = ఉడుగక, మానక; ధర్మంబు+చేయున్‌ = పుణ్యకార్యాలు ఆచరిస్తాడు; పాపంబు+తొణు(గున్‌ = పాప 
కృత్యాలు మానుతాడు. 


తాత్సర్యం: ప్రభువైనవాడు చేయదగని వ్యయం చెయ్యడు. అర్హమైన వాటికి వెచ్చించడంలో వెనుకంజ వేయడు. 
తన్ను సకలవిధాల సంరక్షించుకొనటంలో ఏమరుపాటు వహించడు. పుణ్యకార్యాలు చేస్తాడు. పాపకార్యాలు మానుతాడు. 


ఆ. ఆచరించు దండ మక్రోధకాము౦డై | చారదృష్టి( జూచు శత్రు కృత్య 
ములను, నాత్మదేశ పుర పరివారవి । ధముల సత్యభాషణముల నెగడు. 48 


ప్రతిపదార్థం: అ(క్రోధకాముండు+ఐ = కోపం, (ప్రేమ లేనివాడై; దండము = శిక్ష్య ఆచరించున్‌ = విధిస్తాడు; శత్రుకృత్యములను 
= విరోధులుచేసే పనులను; ఆత్మదేశ = తనదేశమందలి; పుర = పట్టణాలలోని; పరివార = బలగముయొక్క; విధములన్‌ 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


= తీరు తెన్నులను, పోకడలను; చారదృష్టిన్‌ = వార్తలు తెచ్చే వేగుల వాండ్రు అనే కళ్ళతో; చూచున్‌ = కనుగొంటాడు; 
సత్యభాషణములన్‌ = సత్యవాక్యము లాడుతూ; నెగడున్‌ = వెలుగొందుతాడు. 


తాత్సర్యం: న్యాయవిచారణ సలిపి శిక్ష విధించేటప్పుడు పరాయివాడని ఒకడిపై కోపంగాని, తనవాడని మరొకడిపై 
ప్రేమగాని చూపడు. తనకు విరోధులైన ఇరుగు పొరుగు రాజ్యాలలోనివారు చేసే పనులనూ, తన రాజ్యమందలి 
జనులూ, పట్టణాలలోని ప్రజలూ, తన సేవకులూ తననుగూర్చి ఏమనుకొంటున్నారో వేగులవాండ్రు అనే కన్నులతో 
చూచి తెలుసుకొంటాడు. సత్యవాక్సరిపాలకుడై విఖ్యాతి వహిస్తాడు. 


క. ఉద్యోగము ప్రియవాదిత ;విద్యాపరినిష్ట సంధి విగ్రహ విహతా 

వద్యత దీనానాథ వి | పద్యాపన మాజ్ఞవెరవు వాటించు( దగన్‌. 49 
ప్రతిపదార్థం: ఉద్యోగము = ప్రయత్నం; ప్రియవాదిత = (ప్రేమగా మాట్లాడటం; విద్యాపరినిష్ట = విద్యలయందు మిక్కిలి 
అక్కర; సంధి విగ్రహ విహత+అవద్యత = సంధి విగ్రహాలనే తంత్రాల చేత దోషాలు పోగొట్టుకొనటం; దీన+అనాథ+ 


విపద్‌+యాపనము = దీనుల యొక్క, దిక్కులేని వారి యొక్క ఆపదలను తొలగించటం; ఆజ్ఞ వెరవు = ఆజ్ఞ లివ్వటంలో 
నేర్పు; తగన్‌ = ఒప్పిదంగా, పాటించున్‌ = (ప్రభువు అనుసరిస్తాడు. 


తాత్సర్యం: రాజైనవాడు యత్న పరుడు కావాలి. ప్రియంగా సంభాషించాలి. విద్యలయందు (శ్రద్ధాసక్తులు గలిగి 
ఉండాలి. సంధి విగ్రహం మొదలైన షట్తంత్ర ప్రయోగనైపుణివల్ల ఏర్పడ్డ చిక్కులు తొలగించుకొనాలి. దీనుల 
యొక్క, దిక్కుమాలినవారి యొక్క ఆపదలు తొలగించాలి; ఆజ్ఞలిడి పనులు చేయించటంలో చాతుర్యం ప్రదర్శించాలి. 
ఇవి రాజులు అనుసరించ వలసిన ధర్మాలు. 


ఆ. కయ్యమునకు నెపుడు. గాలు ద్రవ్వండు, తగ । వైన రణము శూరు(డై యొనర్హు; 

యజ్ఞ దాన విధి పరాయణు(డై యుండు । ని త్తెబింగు వృత్త ముత్తమంబు. 50 
ప్రతిపదార్థం: కయ్యమునకున్‌ = యుద్దమునకు; ఎపుడున్‌ = ఏ వేళనూ; కాలు[ద్రవ్వండు = సిద్దపడడు; తగవు+ఐన+రణమున్‌ 
= న్యాయమైన సంగ్రామాన్ని; శూరుండు+ఐ = వీరుడ్మై ఒనర్చున్‌ = చేస్తాడు; యజ్ఞ దాన విధి పరాయణు(డు+ఐ = 
యాగాలు, దానాలు చేయటంలో (్రద్దాసక్తులు కలవాడై ; ఉండున్‌ = ఉంటాడు; ఈ+తెజంగు వృత్తము = ఈ విధమైన 
నడవడిక; ఉత్తమంబు = శ్రేష్టం. 
తాత్సర్యం: (ప్రభువైన వాడు తనకు తానుగా అకారణంగా జగడానికి ఎప్పుడూ సిద్ద పడడు. ధర్మంగా యుద్దం 
చేయవలసివచ్చినపుడు వెనుకడుగు వేయడు. యజ్ఞము లొనర్భటంలో, దానాలు చేయటంలో (శ్రద్ధాసక్తులు కలిగి 
ఉంటాడు. రాజుకు ఇటువంటి (ప్రవర్తనమే సముచితం. 


విశేషం: 'కయ్యమునకు కాలుద్రవ్వు' వంటి జాతీయాలకు, నుడికారాలకు తిక్కన రచన కాణాచి. 


క. ఈ నీతులకు విరుద్దము । లైన పనుల నరకములకు నరుగు నృపతి పా 
పానీత దుఃఖ మొకతటి । మాను నొరుల కతని కెపుడు మానక యుండున్‌. 51 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 665 


ప్రతిపదార్థం: నృపతి = రాజు; ఈ నీతులకున్‌ = ఈ న్యాయ కార్యాలకు; విరుద్దములు+ఐన = వ్యతిరిక్తాలైన; పనులన్‌ 
= పనులు చేయటంవలన; నరకములకున్‌+అరుగున్‌ = దుగ్గతుల పాలవుతాడు; పాప+ఆనీత దుఃఖము = పాపకార్యాలు 
చేయటం చేత కలిగిన దుఃఖం; ఒరులకున్‌ = ఇతరులకు; ఒకతటీన్‌ = ఒకప్పుడు; మానున్‌ = తొలగిపోతుంది; అతనికిన్‌ 
= రాజుకు మాత్రం; ఎపుడున్‌ = ఎట్టి సమయమందునూ; మానక+ఉండున్‌ = విడువకుండా ఉంటుంది. 


తాత్సర్యం: రాజైన వాడు పూర్యోక్తమైన న్యాయానికి విరుద్దములైన పనులు చేస్తే నరకాల పాలవుతాడు. పాపం వల్ల 
కలిగే దుఃఖాలు ఒకప్పుడు ఇతరులను వదల వచ్చును గాని రాజును మాత్రం ఎన్నటికీ వదలవు. 


ఆ. _ భావశుద్ది గలిగి యీ వినీతుల. బూని | ప్రజల కెవ్వం డతుల రక్షణంబు 
సేయు నట్టి విభుండు సిరియును గీర్తియుం । గాంచు( బుణ్యలోక గతియు బడయు.' 52 


ప్రతిపదార్థం: భావశుద్ది+కలిగి = నిర్మలమైన మనస్సు గలిగి; ఈశ+వినీతులన్‌+పూని = ఈ చెప్పబడిన న్యాయపద్దతుల 
ననుసరించి; ఎవ్వండు = ఏ రాజు; ప్రజలకున్‌ = జనులకు; అతుల రక్షణంబు = సాటిలేని సంరక్షణ; చేయున్‌ = కలిగిస్తాడో; 
అట్టి విభుండు = అటువంటి ప్రభువు; సిరియున్‌ = సంపదయు; కీర్తియున్‌ = యశస్సునూ; కాంచున్‌ = పొందుతాడు; 
పుణ్యలోక గతియున్‌ = ఉత్తమలోక నివాసం; పడయున్‌ = పొందుతాడు. 


తాత్సర్యం: ఏ రాజు చిత్తశుద్దితో ఈ చెప్పిన నీతుల్ని అనుసరించి ప్రజలను రక్షిస్తాడో ఆ రాజు ఐశ్వర్యమునూ, 
యశస్సునూ పొందగలడు. మరణానంతరం పుణ్యలోకాలకు వెళ్ళుతాడు.” 


క. అనుటయు “ధర్మ రహస్యము । వినం గోరెద' ననిన శాంభవికి శంభుం డి 

ట్లనియె 'నహింస రహస్యం । బన బర(గును ధర్మజాత మఖిలమునందున్‌.” 53 
ప్రతిపదార్థం: అనుటయున్‌ = అని శివుడు పలుకగా; ధర్మ రహస్యమున్‌ = ధర్మ మందలి మర్మమును, ధర్మ సూక్ష్మాన్ని; 
వినన్‌+కోరెదన్‌ = వినుటకు కుతూహల పడుతున్నాను; అనిన శాంభవికిన్‌ = అని అడిగిన అంబికకు; శంభుండు = 
పరమేశ్వరుడు; ఇట్టు+అనియెన్‌ = ఈ విధంగా చెప్పాడు; అహింస = ప్రాణులను బాధించకుండుట; ధర్మజాతము+ 
అఖిలము+అందున్‌ = సమస్తమైన ధర్మ సమూహంలో; రహస్యంబు+అనన్‌ = రహస్యమని చెప్పుటచేత; పరంగును = 
ఒప్పును. 
తాత్సర్యం: అని శివుడు వచింపగా పార్వతీదేవి 'నాథా! ధర్మ రహస్యం వినవలెనని కుతూహల పడుతున్నాను” 
అన్నది. అందుకు శంకరుడు దేవీ! సకల ధర్మ సమూహమునందు జీవులను హింసించకుండటమే పరమ ధర్మ'మని 
పలికాడు. 


వ. అనిన విని యా జగన్మాత యవ్విశ్వధాతతో 'హింసావర్దనం బే జనులకుం జెల్లదని చూచెద; నహింస 
తెణం గెటింగింపవే యనిన నద్దేవుం 'డది నీ తలంచినట్ల; నేలం బిపీలికా ప్రముఖంబుల నాకసంబున 
మశకాదుల మజియుం బేను నల్లి సీరపేను లోనైన జంతువులం జంపక యెవ్వరికి మానరా; దట్లు గావున.54 


ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని శంభుడు పల్కగా ఆకర్షించి; ఆ జగత్‌+మాత = లోకాలకు తల్లిఅయిన పార్వతి; 
ఆ విశ్వధాతతోన్‌ = (ప్రపంచాన్ని ధరించే (పోషించే) పరమేశ్వరుడితో; హింసా వర్ణనంబు = హింసను మానటం; ఏ జనులకున్‌ 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


= ఎవ్వరికినీ; చెల్లదు+అని = శక్యం కాదు అని; చూచెదన్‌ = భావిస్తాను; అహింస తెజంగు = అహింసావిధానమును, 
స్వరూపాన్ని; ఎజింగింపవు+ఏ = తెలుపుమా; అనినన్‌ = అని వేడగా; ఆ+దేవుండు= ఆ ధూర్జటి; అది = అహింస అనేది; 
నీ తలంచినట్టు+అ = నీవు భావించినట్లే దుస్పాధ్యం; నేలన్‌ = భూమిమీద ; పిపీలికా ప్రముఖంబులన్‌ = చీమలు మొదలైన 
వాటిని; ఆకసంబునన్‌ = అంబరంలో; మశక+ఆదులన్‌ = దోమలు మొదలైన వాటినీ; మజియున్‌ = ఇంకనూ; నల్లి = 
మత్కుణం; సీరపేను = చీరపేను = బట్టను అంటుకొని ఉండే తెల్లని పేను; లోనైన = (లోను+ఐన) = మొదలైన; 
జంతువులన్‌ = ప్రాణులను, చంపక; ఎవ్వరికిన్‌ = ఎంతటి వారికినీ; మానన్‌ రాదు = విడిచి పెట్టుటకు వీలుకాదు; 
అట్టు+కావునన్‌ = అందుచేత; (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అని ఈశ్వరు డనగా విని ఆ జగజ్జనని జగద్రక్షకుడైన సదాశివుడితో 'ప్రాణేశ్వరా! హింస చేయకుండటం 
ఎవ్వరికినీ శక్యం కాదని భావిస్తాను. అహింసా స్వరూపం ఎట్ట్లాంటిదో తెలుపవలసింది' అని వేడగా శివుడు ప్రేయసీ! 
నీ వన్నట్టుగానే నేలమీద చీమలు మొదలైన వాటినీ, గగనంలో దోమలు మొదలైన వాటినీ, తల వెంట్రుకలలో 
పేలనూ, మంచముల నాశ్రయించుకొన్న నల్లులనూ, వస్రాలనంటి పెట్టుకొన్న చీర పేలూ మొదలైన కీటకాలను 
చంపకుండా ఉండటం ఎవ్వరికినీ సాధ్యం కాదు. అందుచేత 


చ. ఫలము దళంబునుం దొడిమ( బాయుట, రాలిన వాని. గొంచు నా 
కలి కెరవేసి గోరసము కార్యమునట్టుల నిర్వహించి బు 
ద్ధులు వెలిలేక నిశ్చలత దోయజపత్రనిభాక్షి! చిత్రరూ 
పులొకొ యనంగ నుండు శమ పుణ్యులు సూవె యహింసనాత్మకుల్‌. 55 


ప్రతిపదార్థం: తోయజ ప(త్రనిభ+అక్షి = కమల దళములతో సమానములైన కన్నులుగల గౌరీ! ఫలము = పండూ; 
దళంబునున్‌ = ఆకూ; తొడిమన్‌+పాయుటన్‌ = వృంతమును వీడటం వల్ల, కాడను వదలడం చేత; రాలిన వానిన్‌ = 
చెట్టునుంచి (క్రింద పడిన ఆ ఫలపర్గాలను; కొంచున్‌ = (గ్రహిస్తూ; ఆంశలికిన్‌ = క్షుత్తునకు; ఎరవేసి = ఆహారమొనర్శి; 
గోరసము కార్యము = ఆవుపాలు లేక పెరుగు లేక మజ్జిగ అనువాటిని (త్రాగడం అనే పనిని; అట్టులన్‌ = నేలరాలిన పండ్లను 
ఆకులను భక్షించినట్టే: నిర్వహించి = చేసి (ఆకలిని ఫలపర్హాలతో, దప్పికను గోక్షీరాదులతో తీర్చుకొని); బుద్దులు = 
తలంపులు; వెలిలేక = బహిర్ప్విషయాల మీదికి వెళ్ళకుండా అనగా ఆత్మేతర విషయములందు (ప్రవర్తించకుండా; నిశ్చలతన్‌ 
= చలనం లేక; చిత్ర రూపులు+ఒకొ+అనంగన్‌ = పటాలలోని బొమ్మలు కాబోలు అనునట్టు; ఉండు = ఉన్నట్టి; శమ 
పుణ్యులు = అంతరింద్రియని[గ్రహం గలిగిన పుణ్యాత్ములు; అహింసన+ఆత్మకుల్‌+చూవె = బీవహింస సల్పనట్టి స్వభావం 
కలవారు సుమా! 


తాత్పర్యం: ఫలాలు, ఆకులు బాగుగా పండి చెట్ల తొడిమల నుండి తమంతట తామే నేలమోద రాలగా వాటిని 
తిని ఆకలి తీర్చుకొంటూ, ఆవుపాలో, పెరుగో, మజ్జిగో త్రాగి దప్పిక బాపుకొంటూ ఇతర విషయాల మీదికి 
బుద్దులు పోనీయకుండా, చిత్తరువులలోని బొమ్మల మాదిరి చలనరహితులై, అంతరింద్రియాలను జయించిన 
మహనీయులే సుమా అహింసా స్వభావులు! 


విశేషం: సూవె అనే పదం సహజ సరళానిది కాదు. చూవె, చూడవే, చూడవే, చూ అనేవి గసడదవాదేశ సంధివల్ల సూ గా 
మారుతాయి. చూవె-సూవె చుమా-సుమా, చుమీ, సుమ్మీ చూ- సూ- ఇవి నిశ్చయార్థకములైన అవ్యయాలు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 667 


తే.  అదియ శ్రుతిచేత ధర్మ రహస్య మనంగ | బడియె' నని చెప్పి మటియును భవుండు దేవి 
కిట్టులను 'నట్లుగాక యహింస తెజంగు । గలదు వినుము విశేషించి కమలనయన! 56 


ప్రతిపదార్థం: కమలనయన! = తామర రేకుల వంటి కన్నులు గల కాంతామణీ!; అదియ = హింస చేయకుండటమే; (శ్రుతి 
చేతన్‌ = వేదం చేత; ధర్మ రహస్యము+అనయగన్‌+పడియెన్‌ = ధర్మ రహస్యమని నుడువబడింది; అని చెప్పి = అని వచించి; 
మజీయును = ఇంకా; భవుడు = మహా దేవుండు; దేవికిన్‌ = భగవతిఅయిన కాత్యాయనికి; ఇట్టులు+అనున్‌ = ఈ విధంగా 
అన్నాడు; అట్టు+కాక = ఇంతకు ముందు చెప్పబడినట్టేగాక; విశేషించి = (ప్రత్యేకించి; అహింస తెజు(గు+కలదు = అహింసా 
విధాన మున్నది; వినుము = ఆలకించుము. 


తాత్సర్యం: కాత్యాయనీ! ఈ అహింస అనేదే ధర్మ రహస్యమని వేదంలో చెప్పబడింది' అని పల్కి శివదేవుడు 
భవానితో ఇట్టన్నాడు. 'దేవీ! అహింస అనేది వేరే విధంగా కూడ ఉన్నది. చెపుతాను వినుము. 


తే. విధి వశంబున మృతి( బొందు వివిధ జంతు | నిచయమం దనహంకార నిష్టుందైనం 
బురుషు€ గల్మష మేమియు. బొందనేర; । దెట్టు లంటేని విను మది యేర్వరింతు. 57 


ప్రతిపదార్థం: విధివశంబునన్‌ = దైవాధీనంగా; మృతిన్‌+పొందు = మరణం చెందునట్టి; వివిధ జంతునిచయము+అందున్‌ 
= రకరకాల ప్రాణి సముదాయంలో; అనహంకార (న+అహంకార) నిష్టుడు+ఐన+పురుషున్‌ = నేను, నాది అని గర్వించకుండే 
వాడిని; కల్మషము = పాపం; ఏమియున్‌ = ఇసుమంతయు; పొందన్‌+ నేరదు = చెందజాలదు; ఎట్టులు+అంటేనిన్‌ = 
అదెట్లంటే; వినుము = ఆలకించుము; అది = ఆ విషయం; ఏర్పరింతున్‌ = వివరిస్తాను. 


తాత్సర్యం: దైవాధీనంగా చనిపోతున్న (ప్రాణి కోటిలో అహంకార రహితుడైన పురుషుడిని పాపం ఏమాత్రం 
అంటుకొనదు. అదెట్టంటే అహింసా స్వరూపాన్ని వివరిస్తాను పార్వతీ! వినుము. 


విశేషం: అహంకారము - దేహమే ఆత్మ అనే అభిమానం. ఈ దేహానికి చెందిన ఆలుబిడ్డలు, మి(త్రులు, గృహక్షేత్రాదులు 
తనవనే బుద్ది. ఇదే అహంకారమంటే. ఇది లేకుండటం అనహంకారం. అందలి నిలుకడ అనహంకారనిష్ట అది కలవాడు 
అనహంకారనిష్టుడు. అంతా విధి వశమై (ప్రవర్తిస్తుంది. అన్నింటికి కర్త సర్వేశ్వరుడు. నేను నిమిత్త మాత్రుడిని అని భావించే 
వాడు అనహంకార నిష్టుడు. కర్మ ఫలమందు కరృత్వభోకృత్వబుద్ధి లేనివాడు హింస చేసినా అతడు చెయ్యనివాడే. 


సీ, దివియలో( బడు€ బ్రువ్వు, దివియ యెత్తినవారి( | బాపంబు వొందునే, యోపి దున్న 
నాంగేటిమొనం జచ్చు నానావిధ ప్రాణు । లన్నరు6€ బొందునే యఘము? వారు 
తమపనుల్‌ సేయ విధాతృవశమున నా । యువు దెగినట్టి జంతువులు సచ్చు; 
నేము సంపితి మని యించుకేనియు నహం । కారంబు వారికి. గలుగ; దట్లు 


తే. గానం జూవె వారిం గల్మష మొందదు; । పుణ్యపాపములకు బుద్ది మూలి 
మని శివుండు మటియు నను 'హింసవోలెనై | యధిక ధర్మమైన విధము వినుము. 58 


ప్రతిపదార్థం: ప్రువ్వు = పురుగు; దివియలోన్‌ = దీపంలో; పడున్‌ = కాలి నశిస్తుంది; దివియ+ఎత్తిన వారిన్‌ = ఆ దీపం 
పెట్టినవారిని; పాపంబు = పాతకం; పొందున్‌+ఏ? = చెందుతుందా? లేదని భావం; ఓపి = నేర్చుకలిగి, సమర్ధుడై; దున్నన్‌ 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


= పొలం దున్నగా; నాలోటి మొనన్‌ = నాగలి యొక్క ఇనుప కర్రు మొన గుచ్చుకొని; నానా విధ ప్రాణులు+చచ్చున్‌ = 
పలు రకాలైన జీవులు - లద్ది పురుగులు, వాన పాములు మొదలైన మట్టి పొరలలోని ప్రాణులు, కీటకాదులు చచ్చిపోతాయి; 
ఆ +నరున్‌ = అరక తోలుతున్న సేద్యగాడిని; అఘము = పాపం, కిల్చిషం; పొందును+ఏ? = పొందుతుందా? పొందదని 
తాత్పర్యం; వారు = మనుష్యులు; తమ పనుల్‌+చేయన్‌ = తమతమ కార్యాలు నిర్వహించే వేళలలో; విధాతృవశమునన్‌ = 
దైవవిధిచేత; ఆయువు తెగిన+అట్టి = ఆయుష్కాలం ముగిసినటువంటి; జంతువులు = ప్రాణులు; చచ్చున్‌ = చనిపోతూ 
ఉంటాయి; ఏము = మేము; చంపితిమి+అని = వధించామని; అహంకారంబు = కర్భత్వం; వారికిన్‌ = ఆయా పనులు 
చేసికొంటున్న నరులకు; ఇంచుక+ఏనియున్‌ = కొంచెం కూడ; కలుగదు = జనించదు; అట్టు+కానన్‌ = అందుచేత; చూవె 
= సుమా!; వారిన్‌ = ఆ పని పాటులలో నిమగ్నులైన మనుజులను; కల్మషము = పాపం, దురితం, ఒందదు = చెందదు; 
పుణ్యపాపములకున్‌ = సుకృత దుష్కృతాలకు; బుద్ది = బుద్దియే; మూలము+అని = హేతువంటూ, కారణమంటూ; శివుండు 
= పశుపతి; మజీయున్‌ = ఇంకనూ; అనున్‌ = చెప్పుతున్నాడు; హింస పోలెన్‌+ఐ = హింసవలె ఉండి కూడ; అధిక ధర్మము 
= అది పరమ ధర్మం; ఐన విధము = ఐనట్టి తీరు; వినుము = గౌరీ! నీవు వినుము. 


తాత్పర్యం: దీపాలలో పడి పురుగు లనేకం చస్తుంటాయి. దీపం పెట్టిన వాడికి ఆ పాపం సంప్రాప్తించటం లేదు. 
సేద్యగాడు అరకతో పొలం దున్నేటపుడు నాగలి కర్రు తగిలి మట్టి పొరలలోని జీవులెన్నో చనిపోతున్నాయి. ఆ 
పాతకం హాలికుడికి సంభవించటం లేదు గదా! మనుష్యులు తమతమ పనులు చేసికొంటున్నప్పుడు వాటి వాటి 
ఆయువుతీరి (ప్రాణులెన్నో చస్తుంటాయి. వాటి చావుకు తాము కారణమని ఆ జనులు తలపోయరు కనుకనే వారికి 
బీవహింసాదోషం కలగటం లేదు. సఖీ! పాపపుణ్యాలు కలగటానికి బుద్దియే కారణం” అని ఈశ్వరుడు మహేశ్చరికి 
చెప్పి ఇది హింసాస్వరూపంతో ఉన్నప్పటికినీ అహింసా ధర్మమైన విధం ఎట్లో వివరిస్తాను వినవలసిం' దని ఇట్టా 
అన్నాడు. 


నిశేషం: పాపపుణ్యాలకు మూలం మనస్సే అనే ఉపనిషదర్హం ఈ పద్యంలో పేర్కొనబడింది. 


క. దైవగతి( జేసి తమకుం । జావవలసి గోవు లొండు చా వొల్లక స 
ద్ధావమున రంతిదేవుని | కావించు మఖమున( బశుత. గైకొని నెమ్మిన్‌. 59 


ప్రతిపదార్థం: గోవులు = ఆవులు; దైవగతిన్‌+చేసి = విధి విధానం అనుసరించి; తమకున్‌ = తమకు (ధేనువులకు) చావన్‌ 
వలసి = మృతి తప్పనందున; ఒండు చావు+ఒల్లక = మరొక విధమైన మరణాన్ని అంగీకరించక; సద్‌+భావమునన్‌ = మంచి 
మనసుతో; రంతిదేవుని కావించు = రంతిదేవు డనే రాజు చేయునట్టి; మఖమునన్‌ = యజ్ఞంలో; పశుతన్‌+కైకొని = 
పశుత్వము వరించి; నెమ్మిన్‌ = ప్రీతితో. (అతడి చెంతకు వచ్చాయని తరువాతి వచనంతో అన్వయం) 


తాత్సర్యం: విధివశాన తమకు చావు మూడినందున గోవులు మరొక విధంగా మరణించటానికి సమ్మతించక 
రంతిదేవు డనే రాజు చేస్తున్న యాగంలో బలిపశువులు కావటానికి పీతి వహించి. 
వ. అనేక సహస్రంబు లరుదెంచి. 60 


తాత్సర్యం: పెక్కువేలు వచ్చి. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 669 


క తమువిశసించుట కా భూ। రమణని వేడంగ నతండు రాజీవాక్షీ! 
క్రమమున విశసింప(గ( జ । ర్మములు దరులు గాగ బాటి రక్తము నదియై. 61 


ప్రతిపదార్థం: రాజీవ+అక్షీ! = పద్మములవంటి నేత్రములుగలదానా!; తమున్‌ = తమ్ము; విశసించుటకున్‌ = యాగంలో 
చంపుటకు; ఆ భూరమణునిన్‌ = ఆ మహీపతిని; వేడంగన్‌ = (ప్రార్థించగా; అతండు = ఆ రాజు; క్రమమునన్‌ = వరుసగా; 
విశసింపంగన్‌ = వాటిని సంహరించగా; చర్మములు = ఆ ధేనువుల తోళ్ళు; దరులు+కాంగన్‌ = గట్టుకాగా; రక్తము = నెత్తురు; 
నది+ఐ = ఏరై; పాటెన్‌ = (ప్రవహించింది. 


తాత్సర్యం: తమ్ము యజ్ఞంలో విశసించుమని వేలకొలది ఆవులు వచ్చి రంతిదేవ మహారాజును వేడుకొన్నవి. 
రంతిదేవుడు ఆ ధేనువులు కోరినట్లు వాటిని యాగంలో విశసించాడు. ఆ గోవుల చర్మాలు గట్టు కాగా, వాటి 
నెత్తురు ఏరై పారింది. 


క. ఆచర్మణ్వతి యను నది । గోచరమే వర్ణనమునకుం బ్రియ మగు కం 
పై చవిచేయం బొలిచి య । నీచమహిత సలిల మయ్య నెత్తురు సుదతీ! 62 


ప్రతిపదార్థం: సుదతీ! = మంచి దంతములు గలదానా! ఆచర్మణ్వతి+అను నది = చర్మణ్వతి అనేపేరు గల ఆ యేరు; 
వర్లనమునకున్‌ = కొనియాడటానికి; గోచరమే = శక్యమా? కాదని భావం; నెత్తురు = ధేనురక్తము; ప్రియము+అగు = 
ఇష్టమైన; కంపు+ఐ = పరిమళం కలదై; చవి చేయన్‌ = రుచిగొల్పగా; పొలిచి = ఒప్పి; అనీచ = అల్పముగాని; మహిత = 
పూజ్యమైన; సలిలము+అయ్యెన్‌ = జల మైనది. 


తాత్సర్యం: చక్కని పలువరుసగల శర్వాణి! ఆ చర్మణ్వతీనదిని వర్ణించుటకు సాధ్యం గాదు. నదిలోని రక్తం పావన 
జలమై, రుచికరమై, కమ్మని పరిమళాలు వెదజల్లుతుంటుంది. 


క. స్నానమున. బానమున నా । కానందము సేయు నమ్మహానది; గోసం 

తానము దివికి నరిగె; న | మ్మానవపతి. జెప్పనేల? మధురాలాపా! 63 
ప్రతిపదార్థం: మధుర+ఆలాపా! = ఇంపైన పలుకులు కలదానా!; ఆ+మహానది = గొప్పనదిఅయిన చర్మణ్యతి; స్నానమునన్‌ 
= తన జలాలలో స్నానమాడుటచేతను; పానమునన్‌ = తన నీరు (త్రాగటం చేతను; నాకున్‌ = నాకు; ఆనందము+చేయున్‌; 


సంతోషం కలిగిస్తుంది; గోసంతానము = ధేనుసముదాయం; దివికిన్‌ = స్వర్గానికి; అరిగెన్‌ = వెళ్ళింది; ఆ+మానవపతిన్‌ = 
నరపాలకుడూ, యజ్ఞమునకు యజమానుడు అయిన ఆ రంతిదేవుడిని గూర్చి; చెప్పన్‌+ఏల? = చెప్పుటెందుకు? 


తాత్సర్యం: ఇంపుగ మాటలాడే గౌరీ! చర్మణ్వతీ నదిలో స్నానమాడటం వలన, ఆ నదీజలములు త్రాగటం వలన 
నా కెంతో ఆనందం కలుగుతుంది. యజ్ఞంలో విశసించబడిన గోవులన్నీ స్వర్గం చేరాయి. మరి యాగ మొనర్చిన 
రంతిదేవ మహారాజు పుణ్యగతి ఇట్టిదని చెప్ప వలసిన అవసర మేమున్నది? (అత డుత్తమగతులు పొందాడని తాత్సర్యం.) 


క. పరబలముపై నడరి నె । త్తురు వట్టులు వాటి జంపుదురు దురమున న 
ప్పరుసదనంబును బుణ్యో । త్రర మని వేదములు సెప్పు దనుతరమధ్యా! 64 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తనుతరమధ్యా! = మిక్కిలి సన్నని నడుముగల దానా! పరబలముపైన్‌ = శత్రుసైన్యం మీద; అడరి = 
విజృంభించి; నెత్తురు = రక్తం; వజ్టులు+పాజన్‌ = ప్రవాహా లయ్యేటట్టుగా; దురమునన్‌ = యుద్దంలో; చంపుదురు = వధిస్తారు; 
ఆ+పరుసందనంబును = ఆ కాఠిన్యం కూడా, ఆ కర్కశత్వం కూడ; పుణ్య+ఉత్తరము+అని = పుణ్యాలలో మేలైనదని; 
వేదములు = (శ్రుతులు; చెప్పున్‌ = వచిస్తున్నాయి. 

తాత్సర్యం: మిక్కిలి సూక్ష్మమైన నడుము గల సుందరీ ! శత్రుసేనలపై విరుచుకపడి రక్తం వరదలై పారెటట్టుగా 
యుద్దంలో సంహరిస్తారు. ఆ క్రూరకర్మ సైతం పుణ్యాలలో మేటిఅని వేదాలు వక్కాణిస్తున్నాయి. 


విశేషం: “హతో వా ప్రాప్ఫ్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌, 
తస్మా దుత్తిష్ట కౌంతేయ యుద్దాయ కృతనిశ్చయః. (భగ. 2-37) 
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో, 
తతో యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాపుసి.” (భగ. 2-38) 
శృతువులచేతిలో నీవు చస్తే మోక్షాన్ని పొందుతావు. నీవు శాత్రవులను జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక 
యుద్దానికి సిద్దపడుము. సుఖదుఃఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానమైనవిగా భావించి కర్తవ్యబుద్దితో 
యుద్దం ఆరంభించుము. నీకు పాపం రాదు - అని గీత చాటుతున్నది. సంగ్రామంలో శాత్రవవధ, యజ్ఞంలో జంతుహింస 
పుణ్య హేతువు లని (శ్రుతులు ఘోషిస్తున్నాయి. 
క. పోరుల యందలి మరణము | మారణముం బుణ్యలోక మహిత మహిమకుం 
గారణ; మెటు(గు మహింసా । కారం బిట్టి దని నీవ కమలదకళాక్తీ!' 65 
ప్రతిపదార్థం: కమల దళ+అక్షీ! = పద్మ ప(త్రములవంటి నయనములు కలదానా!; పోరుల+అందలి = యుద్దాలలోని; 
మరణము = చావు; మారణమున్‌ = చంపటమూ; పుణ్యలోక మహిత మహిమకున్‌ = స్వర్గాది ఉత్తమ లోకాలలోని పూజ్యమైన 


గొప్పతనానికి (అనుభవించటానికి); కారణము = హేతువు; అహింసా+ఆకారంబు = అహింస యొక్క స్వరూపం; ఇట్టిది+అని 
= ఇట్టాంటిదని; నీవు+అ = నీవే; ఎణుంగుము = తెలిసికొనుము. 


తాత్సర్యం: తామర రేకులవంటి కన్నులు గలదానా! యుద్దాలలో చావటం గాని, చంపటంగాని స్వర్గాది పుణ్యలోకాలలో 
పూజ్యమైన మహిమను పొందటానికి కారణం. అహింసా స్వరూప మిటువంటిదని దేవీ! నీవు గ్రహించుము.” 


సీ, అని చెప్పి వెండియు హరుండు పార్వతితోడ । నిట్లను వేటకు నెలయు టఘము 
కాదు; సస్యములు మృగములచేత నశించు; । జగమెల్ల నిర్మనుష్యంబు గాగ 
గోరు మృగము; లది కారణంబుగ మృగ । హతి రాజులకు ధర్మమయ్యె; నట్లు 
గాక మృగములకు( గలుగు సద్గతి రాజు । చే మృతి బొందిన( జెలువ! వినుము 


తే. దండ్యు దండింపకుండు, ట దండ్యు దండ । నంబు గూర్డుట, విపుమనంబు నొచ్చు 
నట్టి పనిసేంతయును విను మనపరాధి । తనువు నొంచుట సూ హింస ధరణిపతికి'. 66 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 671 


ప్రతిపదార్థం: అనిచెప్పి = అని పల్కి; హరుండు = ఈశ్వరుండు; వెండియున్‌ = మరల; పార్వతి తోడన్‌ = గిరి పుత్రికతో; 
ఇట్టు+అనున్‌ = ఈ రీతిగా పలికాడు; వేంటకున్‌ = జంతువుల వేటకు; ఎలయుట = ఉద్యమించటం, ఉన్ముఖుడు కావటం; 
అఘము కాదు = పాపం కాదు; సస్యములు = పైరులు; మృగములచేతన్‌ = జంతువుల చేత ; నళించున్‌ = నాశన 
మవుతాయి; మృగములు = జంతువులు; జగము+ఎల్లన్‌ = లోక మంతా; నిః+మనుష్యంబు+కాంగన్‌+కోరున్‌ = మనుష్యులు 
లేకుండా ఉండాలని వాంఛిస్తాయి; అది కారణంబుగన్‌ = ఆ హేతువుచేత; మృగహతి = జంతువులను చంపటం; రాజులకున్‌ 
= దొరలకు; ధర్మము+అయ్యెన్‌ = న్యాయమయింది; అట్టు+కాక = అంతేగాక; రాజుచేన్‌ = నృపతిచేత; మృతిన్‌+పొందినన్‌ 
= మరణం చెందితే; మృగములకున్‌ = జంతువులకు; సత్‌+గతి+కలుగున్‌ = పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది; చెలువ! = 
ఓ సుందరీ! వినుము = ఆలకించుము; దండ్యున్‌ = దండింపదగినవాడిని; దండింపక+ఉండుట = శిక్షించక మానటం; 
అదండ్యున్‌ = దండింప తగని వాడిని; దండనంబు+కూర్చుట = శిక్ష విధించటం; విప్రమనంబు = (బ్రాహ్మణుడి 
హృదయం; నొచ్చునట్టి = బాధ చెందునట్టి; పని+చేతయున్‌ = పని చేయటం; అనపరాధి (న+అపరాధి) = తప్పుచేయని 
వాడి యొక్క; తనువున్‌ నొంచుట = శరీరాన్ని బాధించటం; ధరణి పతికిన్‌ = భూభర్తకు; హింస+సూ! = హింసను 
కావించుటయే సుమా! 


తాత్సర్యం: అని చెప్పి శర్వుడు శర్వాణితో మళ్ళీ ఇట్లన్నాడు. 'దాక్షాయణీ! రాజులకు జంతువులను వేటాడటం వలన 
పాపం రాదు. మృగాలు పైర్లను నాశనం చెయ్యడమేగాక లోకంలో మానవు లెవ్వరూ ఉండగూడదని కోరుకుంటాయి. 
కాబట్టి వాటిని సంహరించటమే రాజులకు పుణ్యకార్యం. అంతే గాక రాజుల చేతిలో హతమయ్యే మృగాలకు పుణ్యగతులు 
కలుగుతాయి. దండింపదగిన వారిని దండించకున్నా, దండింప తగని వారిని దండించినా, బ్రాహ్మణుడి మనస్సు 
నొప్పించినా, తప్పు చేయని వాడి శరీరాన్ని బాధించినా రాజు హింస చేసిన వాడే అవుతున్నాడు సుమా! 


వ. అని బోధించి. 67 
తాత్సర్యం: అని తెలియజెప్పి. 


క. “భూసురుల కలుక వుట్టం । జేసి నహుష ముఖ్య నృపులు చెడుట ప్రసిద్ధం 
బాసురపతి విపునలుక(। గాసి. బడ(డె? తెలచి పదసె6 గాదె నయనముల్‌? 68 


ప్రతిపదార్థం: నహుష ముఖ్య నృపులు = నహుషుడు మొదలైన రాజులు; భూసురులకున్‌ = (బ్రాహ్మణులకు; అలుక 
కోపం; పుట్టన్‌+చేసి = జనింప జేసి; చెడుట = నళశించటం; ప్రసిద్ధ్దంబు = లోక మెరిగిన విషయమే; ఆ సురపతి = 
దేవేంద్రుడు; విప్రు+అలుకన్‌ = (బ్రాహ్మణుడి ఆ(గ్రహంచేత; గాసిన్‌+పడ(డు+ఎ? = వ్యధ చెందలేదా?; తెలచి = 
దేవతావల్లభుడు వేడుకొని; నయనముల్‌ = నేత్రాలు; పడసెన్‌+కాదు+ఎ? = పొందలేదా? పొందినాడని భావం. 
తాత్సర్యం: నహుషుడు మున్నగు నరపతులు పెక్కుమంది బ్రాహ్మణులకు కోపం కలిగించి చెడిపోవటం లోకాని 
కంతా తెలుసు. దేవేంద్రు నంతటి వాడు గౌతమ మహర్షి శాపం వలన వెతలపాలు కాలేదా? తన తప్పును 
క్షమింపవేడుకొని సురపతి ఆ మునీం[ద్రుడి కృపతో కన్నులను పొందలేదా? 


విశేషం: నహుషుడు చెడిన వృత్తాంతం: 


అధికార మదమత్తుడైన నహుష చక్రవర్తిని క్షణకాలంలో స్వర్గ పద (్రష్టుడిని చేశాడు అగస్త్య మహర్షి దేవేంద్రుడు 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


(బ్రహ్మహత్యాపాతకం వలన స్వర్గ సింహాసనాధిపత్యం కోల్పోయి నిషధాచలంలో తలదాచుకొంటున్నాడు. సుర రాజ్యాన్ని 
ఏలదగ్గవాడు మానవపతి నహుషుడే అని మునీంద్రులు నిర్ణయించారు. యమ వరుణాది దేవతలు తమ శక్తి ప్రభావాలను 
అతడికి పంచియిచ్చి దేవరాజ్యానికి అధిపతిని చేశారు. అతడు దేవ భోగాలు అనుభవిస్తూ కొంతకాలానికి మదోన్మత్తుడై 
లావణ్యవతి శచీదేవిని చూచి ఆమె కొరకు చెప్పి పంపుతాడు. అతడి బారినుంచి తన్ను రక్షించుమని శచీదేవి బృహస్పతిని 
వేడుకొన్నది. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిస్తాడు. ఇది తెలిసి నహుషుడు శచిని తన దగ్గరకు పంపుమని గురుడిని 
ఆదేశిస్తాడు. బృహస్పతి సూచన మేరకు శచీదేవి తనకు కొంచెం గడువు కావాలని, ఈ లోపల ఇంద్ర ప్రాభవానికి తగినట్టు 
సప్తర్షులు మోసే అందలంలో అతడు ఊరేగటం తనకు అభిలషణీయమని నహుషుడికి చెప్పి పంపుతుంది. ఆమె మీది 
వ్యామోహంతో నహుషుడు ఆ పని చేస్తాడు. తేజో హీనుడవుతాడు. పల్లకిమోస్తున్న సప్తర్షులు 'గోసంప్రోక్షణంలో చెప్పబడిన 
మంత్రాలు నీకు ప్రమాణ భూతములా”' అని అడిగినప్పుడు ఎంతమాత్రం కావు" అని అతడు సమాధాన మిస్తాడు. 
అప్పుడు అగస్త్య మహర్షి "పెద్దలు అభినందించిన మంత్రాలను నిందించటం అజ్ఞానం” అనగానే నహుషుడు కోపించి 
అతని తలను తన కాలితో తంతాడు. అగస్త్యుడు పట్టరాని ఆగ్రహంతో 'నహుషా! పూజనీయులైన మహర్షులచే నీ 
అందలం మోయించావు. వారు కొనియాడుతున్న మం(త్రాలను దూషించావు. అంతేగాక నన్ను అవమానించావు. కనుక 
పద(భమ్టుడవై బహు వత్సరాలు భూలోకంలో సర్పరూపంలో పడి ఉండు మని శాపమిస్తాడు. నహుషుడు తనకు 
పూర్వస్మృతి చెడకుండా ఉండేటట్టున్నూ, శాపం తొలగేందుకు ఉపాయమున్నూ ప్రసాదించుమని అగస్త్యుణ్ణి వేడుకొంటాడు. 
'నీ అడిగిన (ప్రశ్నలకు ఏ ఉత్తముడు సరిలైన సమాధానాలిస్తాడో అతడివలన నీకు శాపాంత మవుతుం' దని ఆ 
మునీంద్రుడు కరుణిస్తాడు. 

నహుషుడు శాపఫలంగా వెంటనే హిమాలయప్రాంత భూతలంలో అజగరమై పడి ఉంటాడు. అరణ్యవాస 
కాలంలో భీముడు ఒంటరిగా వేటకని వెళ్ళి ఆ అజగరం చేత బంధితు డవుతాడు. తమ్ముడిని వెదకుతూ ధర్మరాజు 
అక్కడికి వచ్చి భీముడిని విడిచి పెట్టుమని ఆ మహాసర్వాన్ని కోరుతాడు. అజగర రూపుడైన నహుషుడు తన వృత్తాంతాన్ని 
వినిపించి “తన ప్రశ్నలకు సమాధాన మిచ్చి శాపం బాపుమని పల్కుతాడు. అతని ప్రశ్నలన్నింటికి ధర్మజుడు తగిన 
జవాబులిచ్చి అతనికి శాపవిముక్తి కలిగిస్తాడు. దివ్యరూపధరుడైన నహుషుడివలన అధ్యాత్మ రహస్యాలు (గ్రహించి 
ధర్మతనయుడు తమ్ముడితో కలసి వెడలిపోతాడు. (బ్రాహ్మణుడి ఆగ్రహంవలన నహుషుడికి పట్టిన దుర్గతీ, అతడి 
అనుగ్రహం వలన లభించిన శాపవిముక్తీ ఆరణ్యపర్వంలోని అజగరోపాఖ్యానంలో తెలుపబడ్డాయి. 


క. కావున విప్రారాధకు€ । డై వెలయు విభుండు రాష్ట్ర మతనిధనము సై 
న్యావలి బంధుల విపుల । దీవనలం బొదలు నింత తెల్లము దేవీ!” 69 


ప్రతిపదార్థం: దేవీ! = ప్రాణేశ్వరీ! కావునన్‌ = కాబట్టి; విప్ర+ఆరాధకుండు+ఐ = బ్రాహ్మణులను పూజించేవాడై; విభుండు 
= = రాజు; వెలయున్‌ = వెలుగొందుతాడు; రాష్ట్రము = రాజ్యం; అతని ధనము = ఆ ప్రభువు యొక్క విత్తం; సైన్య+ఆవలి 
= సేనా సమూహం; బంధువుల = చుట్టాల యొక్క; విప్రుల = భూసురుల యొక్క; దీవనలన్‌ = ఆశీర్వాదములచే; పొదలున్‌ 
= వృద్ది పొందుతుంది; ఇంత తెల్లము = ఈ విషయం విస్పష్టం. 


తాత్సర్యం: ప్రియురాలా! కాబట్టి రాజు బ్రాహ్మణులను సేవించటం వలననే ప్రకాశిస్తాడు. అతడి రాజ్యం, ధనం, 
సైన్య సముదాయం, చుట్టాల యొక్క, విప్రలయొక్క ఆశీస్సుల వల్ల వృద్ది చెందుతాయి. ఇది విస్పష్టమైన విషయం. 


వ. అని నిర్దేశించి కపర్ది గౌరితో వెండియు. 70 


ప్రతిపదార్థం: అని నిర్దేశించి = అంటూ నిర్లయపూర్వకంగా చెప్పి; కపర్ది = శివుడు; గౌరితోన్‌; వెండియున్‌ = మరల. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 673 
తాత్సర్యం: అని నిర్ణయించి చెప్పి శంకరుడు గౌరితో మళ్ళీ ఇట్టా అన్నాడు. 


ఆ. “పరమ మంత్రవిధుల( బశువులు యూపంబు | లందు. గట్టంబది మహాశుచిత్వ 
విభవ మొందు విహిత విశసన క్రియ మేను । విడిచి దివ్యసుఖము వడయు[( బొలంతి! 71 


ప్రతిపదార్థం: పొలంతి! = ఓ వనితా!; పశువులు = బలినొసగుటకు తీసుకు రాబడిన పశువులు; పరమ మంత్ర విధులన్‌ 
= (్రేష్టములైన మంత్ర కలాపములతో; యూపంబులందున్‌ = యూపస్తంభాలయందు; కట్టన్‌+పడి = బంధించబడి; మహా 


© 


శుచిత్వ విభవమున్‌ = పరమ పావనత్వమహిమను; ఒందున్‌ = పొందును; విహిత విశసన (క్రియన్‌ = శాస్త సమ్మతమైన 
సంహార (క్రియచేత; మేనున్‌ = శరీరమును; విడిచి = వదలి; దివ్యసుఖమున్‌ = స్వర్గోకసౌఖ్యాన్ని; పడయున్‌ = పొందును. 


తాత్సర్యం: “అపర్ణా! ధేనువులు యాగశాలలో యూప స్తంభాలకు మంత్రాలతో బంధించబడి పరమ పవిత్రా 
లవుతున్నవి. శాస్త సమ్మతంగా వధించబడి శరీరం విడిచి స్వర్గలోకంలో దివ్యసుఖాలు అనుభవిస్తాయి. 


విశేషం: యూపము = యజ్ఞ పశువును కట్టుటకై పాతిన కొయ్య. 


క. హోమ విధుల. దన్మాంసము । లామిషములు గాంగ నొసంగి యమరుల నగ్ని 

ష్యోమాదులC బ్రోవంగ6 బర | మామిత సౌఖ్యములు గల్లు యజమానులకున్‌. 72 
ప్రతిపదార్థం: హోమ విధులన్‌ = హోమ కార్యాలలో; తత్‌+మాంసము = యజ్ఞపశువుల మాంసము; ఆమిషములు కాంగన్‌ 
= భోగ్యవస్తువులుగా; ఒసంగి = సమర్పించి; అమరులన్‌ = దేవతలను; అగ్నిష్టోమ+ఆదులన్‌ = వసంతకాలంలో సల్పే 
అగ్నిష్టోమం మొదలైన యాగాలచే; (ప్రోవంగన్‌ = పోషించగా; యజమానులకున్‌ = యాగములు చేసేవారికి; 
పరమ+అమిత+సౌఖ్యములు = శ్రేష్టమైన మితిమీరిన సుఖాలు (మోక్షం); కల్నున్‌ = లభిస్తాయి. 
తాత్సర్యం: అగ్నిష్టోామం మొదలైన యజ్ఞాలలో హోమాదుల ద్వారా దేవతలకు భోగ్యవస్తువుగా పశుమాంసం 
సమర్పించి తృప్తెకలిగించటం వల్ల, యజ్ఞకర్తకు అమరులవల్ల అమితమైన ఉత్తమమైన సౌఖ్యాలు కలుగుతాయి. 


క. శ్రుతి విహితహింస హింసగ । మతిం దల(ప(గ రాదు ముని సమాజం బిది దు 

ష్యత తతిం బాపెడు పరమ సు । కృతమని కొనియాడుం గాన గీర్వాణనుతా! 73 
ప్రతిపదార్థం: గీర్వాణనుతా! = దేవతలచే కొనియాడబడే గౌరీ!; (శ్రుతి విహిత హింస = వేదంచేత విధించబడిన హింస; 
ఇది= ఇద్ది; దుషృత తతిన్‌ = పాపసమూహాన్ని; పాపెడు = తొలగించే; పరమసుకృతము+అని = మహా పుణ్య కర్మఅని; 
ముని సమాజంబు = మునుల సంఘం; కొనియాడున్‌+కాన = మెచ్చుతున్నారు గనుక; హింసగన్‌ = హింసాకార్యంగా; 
మతిన్‌ = మనస్సునందు; తలయపణగన్‌ +రాదు = భావించకూడదు. 
తాత్సర్యం: గౌరి! యజ్ఞాలలో చేసే పశుహింస హింసకాదని వేదాలు శాసిస్తున్నాయి. యాగాలలోని పశుహింస 
పాపాలను పటాపంచలు గావించే పుణ్యకార్యమని మునీశ్వరులు కొనియాడుతున్నారు. కనుక పశువధను 
హింసాకార్యంగా భావించరాదు.” 


ఆ. అని యహింస తెజంగు లన్నియు నెలిగించి । 'యింక నేమి వినంగ నిచ్చసేసె? 


లు 


దనిన రుద్రు నడిగి నద్రిజ “జనుల జీ | వనము తెటి(గు లెల్ల వనజనాభ!' 74 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని = అంటూ; అహింస తెజంగులు+అన్నియున్‌ = అహింస యొక్క స్వరూపాలు సమస్తం; ఎజింగించి = 
పార్వతికి తెల్పి; ఇంకన్‌ = ఇటుపై; ఏమి వినంగన్‌ = ఏమి ఆలకించవలెనని; ఇచ్చ+చేసెదు? = వాంఛిస్తున్నావు?; అనినన్‌ 
అని శంభుడు పల్కగా; వనజనాభ! = కమలములవంటి కన్నులుగల (్రీకృష్ణా!; అ(ద్రిజ = కొండకూతురు ఉమాదేవి; జనుల 
= మానవుల యొక్క; జీవనము తెజంగులు+ఎల్లన్‌ = జీవన విధానము లన్నింటినీ, (బ్రతుకు తెరువు లెల్ల; రుద్రున్‌ = 
శంకరుడిని; అడిగెన్‌ = (ప్రశ్నించింది. 


తాత్సర్యం: ఈశ్వరుడు అహింస యొక్క స్వరూప స్వభావా లన్నింటినీ తెలిపి, గౌరీ! నీ వింకా ఏమి వినాలని 
అభిలషిస్తున్నావు?” అని అడిగాడు. ఆమె “నాథా! జగములోని జనుల జీవన విధానా లెట్టివో చెప్పు” మని రుద్రుడిని 
కోరింది (శ్రీకృష్ణా! అని నారదుడు కృష్ణుడితో అన్నాడు. 


సీ. అడిగిన నద్దేవి కద్దేవుం డిట్లనుం । * గాంత! మానుష్యంబు కర్మభూమి; 
సుఖదుఖమూలముల్‌ సురతిర్యగాత్మక | త్వంబు; లట్లగుట విత్తంబు వలయు 
మనుజుల; కెట్లన్న విను ధర్మకామముల్‌ । విత్తసాధ్యంబులు; విద్య వార్త 
సేవ కార్షత యర్దసిద్దికి మూలముల్‌; । విద్యవానికి ననవద్యతయును' 
థ్ధ 


ఆ. గర్షకునకు నేల కాల మెటుంగుట, । జట్టికాని కేది సంభవించె 
నందు విలువ మొదలునగు లాభమును నెడ | వ్యయము గల్లుటయు శివ ప్రదములు. 75 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌ = అని అపర్ష ప్రశ్నించగా; ఆ దేవికిన్‌ = ఆ స్వప్రకాశ స్వరూపిణికి; ఆ దేవుండు = సర్వజ్ఞుడైన 
త్రిలోచనుడు; ఇట్టు+అనున్‌ = ఈ రీతిగా వచించాడు; కాంత = ఓ రమణీ! మానుష్యంబు = మనుష్యత్వం, మనుజలోకం; 
కర్మభూమి = కర్మలాచరించే చోటు; సుర+తిర్యక్‌+ఆత్మకత్వంబులు = దేవతల యొక్క, పశు పక్ష్యాదుల యొక్క జన్మాలు; 
సుఖదుఃఖమూలముల్‌ = వరుసగా సుఖానికి, దుఃఖానికి కారణాలు (స్థానాలు); అట్టు+అగుటన్‌ = అందుచేత; మనుజులకున్‌ 
= నరులకు; విత్తంబు = (ద్రవ్యం; వలయున్‌ = కావాలి, అవసరం; ఎట్టు+అన్నన్‌ = ఎందుకంటే; విను = ఆలకించుము; 
ధర్మ కామముల్‌ = ధర్మ కామ పురుషార్థాలు అనగా పుణ్యకార్యాలు చెయ్యటం, కోరికలు తీర్చుకోవటం అనేవి; విత్తసాధ్యంబులు 
= డబ్బు చేతనే పొందతగినవి; విద్య = చదువు; వార్త = వాణిజ్యం సల్పుట; సేవ = దాస్యం, పనులు చెయ్యటం; కార్షత 
కృషీవలత్వం, వ్యవసాయంచెయ్యడం; అర్థ సిద్దికిన్‌ = డబ్బు రాబడికి, ధనం లభించటానికి; మూలముల్‌ = హేతువులు; 
విద్య వానికిన్‌ = చదువుగలవాడికి, విద్యావంతుడికి; అనవద్యతయును = ఆచారాదులచేత నిందారాహిత్యం, మాట పడకుండటం; 
కర్షకునకున్‌ = సేద్యం చేసేవాడికి; నేల, కాలము+ఎణుంగుట = భూసారం, విత్తుటకు తగిన బుతువేదో తెలియటం; జట్టి 
కానికిన్‌ = వర్తకుడికి; ఏది = ఏ వస్తువు, ఏ సరకు; సంభవించెన్‌ = లభిస్తుందో; అందున్‌ = ఆ (ప్రదేశంలో; విలువన్‌ = 


కొనుటకు; మొదలు = మూలధనం; అగులాభమును = సమకూడే ఆదాయం; ఎడవ్యయము = అందుకు అయ్యేఖర్చులు; 
కల్లుటయున్‌ = కలగటం; శివ ప్రదములు = శుభాన్నిస్తాయి. 


తాత్సర్యం: పార్వతి ఆ విధంగా అడిగినప్పుడు శివుడిట్లా అంటున్నాడు. 'దేవీ! మానవలోకం కర్మ భూమి. దేవత్వం 
సుఖాలకూ, పశుపక్ష్యాదులుగా జన్మించటం దుఃఖా లనుభవించడానికీ కారణ మవుతున్నాయి. అందువల్ల మనుష్యులకు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 675 


ధనం కావాలి. ఎందుకంటే పుణ్యకార్యాలు ఆచరించవలెనన్నా, కోరికలు తీర్చుకొనాలన్నా ధనం అవసరం. విద్యగలవాడికి 
నిందా రాహిత్యం, సేద్యం చేసికొనే వాడికి పొలము యొక్కసారం, విత్తేసమయం అనగా బుతుధర్మం తెలిసి 
ఉండటం, వర్తకుడికి ఆయాతావులలో దొరికే సరుకులను అక్కడ కొనుగోలు చెయ్యటానికి మూలధనం (పెట్టుబడి), 
పెట్టుబడితో వచ్చే లాభం, అందుకు అయ్యే వ్యయం తెలియడం శుభాన్ని కలిగిస్తాయి. 


విశేషం: “చాతుర్వర్ల్యం మయాసృష్టం గుణకర్మ విభాగళః” 
సత్త్యరజస్తమోగుణాలు, వాటికి తగ్గ శమదమాది కర్మలూ విభాగించి నేనే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను 
సృష్టించాను అని భగవానుడు గీతలో ఉగ్గడిస్తూ -- 
“శమో దమ స్తప శౌచం క్లాన్తి రార్జవ మేవ చ, 
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం (బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌.” (భగ. 18-42) 
శమం (బాహ్యేంద్రియని[గ్రహం), దమం (మనోనిగ్రహం), తపస్సు, శౌచం, ఆర్జవం ((త్రికరణశుద్ది, జ్ఞానం, విజ్ఞానం, 
ఆస్తికం - అనేవి బ్రాహ్మణుడికి స్వభావంతో పుట్టిన కర్మలుగా పేర్కొన్నాడు. ఆలాగే- 
“కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్‌, 
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్‌”. 
వ్యవసాయం, పశు సంరక్షణ, వర్తకం వైశ్యుడికి సహజలక్షణాలనీ, (బ్రాహ్మణాది వర్గాలకు సేవచేయడమే శూద్రుడికి 
సహజ ధర్మమూ, జీవిక అనీ పరమాత్మ గీతలో చెప్పటం జరిగింది. 66వ పద్యంలో రాజధర్మాలు వివరించటం జరిగినందున 
ఈ పద్యంలో మళ్ళీ రాజకులోచిత ధర్మాలు, జీవనోపాయం చెప్పబడలేదు. 


క పసులం బాలించునతండు । విసువక యేమటిక వాని విధము లెటి(గి ప్రో 

చి సమర్థుం డగు; వెరవునం । బసి( గను సేవకుడు ధనము బడయు. బొగడుతోన్‌. 76 
ప్రతిపదార్థం: పసులన్‌ = పశువులను; పాలించు+అత(డు = కాచేవాడు; విసువక = (శ్రమ అనుకోక; ఏమజక = అలక్ష్యం 
చేయక, ఉపేక్షించక; వానివిధములు+ఎటింగి = వాటి కష్టసుఖాలు తెలిసికొని; ప్రోచి = కాపాడి, సంరక్షించి; సమర్గుండు+అగున్‌ = 
నేర్పుకాడవుతాడు; వెరవునన్‌ = ఉపాయంతో, మెలకువతో; పసిన్‌ = పసరాలను; కను = చూచుకొనే; సేవకుడు = 
పనివాడు; పొగడుతోన్‌ = (ప్రశంసతో, కీర్తితో; ధనమున్‌ = డబ్బును; పడయున్‌ = పొందుతాడు; 


తాత్సర్యం: పశువులను పాలించేవాడు విసుగు చెందక, (ప్రాలుమాలక వాటి కష్టసుఖాలు గమనిస్తూ కాపాడి నేర్పుకా 
డనిపించుకొంటాడు. మెలకువతో పశువులను చూచుకునేవాడు కీర్తితోపాటు ధనం గడిస్తాడు. 


క. వంచనయును జాడ్యంబును । నించుకయును లేక ప్రభువు నిష్ట మెటి(గి తాం 
బంచిన పని వెరవున. గా । వించిన కర్మకరు€ డొందు విపుల ధనంబుల్‌.’ 77 


ప్రతిపదార్థం: వంచనయున్‌ = మోసమునూ; జాడ్యంబును = అలసత్వమూ, సోమరితనమూ; ఇంచుకయును లేక = 
కొంచెమైనను కలుగక; (ప్రభువు+ఇష్టము = యజమానుడి కోరిక; ఎజింగి = తెలిసి; తాన్‌ = తాను (సేవకుడు); పంచిన 
పనిన్‌ = ఆజ్ఞాపించిన కార్యమును; వెరవునన్‌ = నేర్పుతో; కావించిన = చేసినట్టి; కర్మకరుండు = పని మనిషి సేవకుడు, 
భృత్యుడు; విపుల ధనంబుల్‌ = విస్తారమైన విత్తమును, సిరిని; ఒందున్‌ = పొందుతాడు. 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మోసం, సోమరితనం లేక తన యజమానుడి పనిని అతడి యిష్ట(ప్రకారం నెరవేర్చే సేవకుడు 
విస్తారమైన ధనం పొందుతాడు” 


వ. అని వెండియు. 78 
తాత్సర్యం: అని మరల. (శంకరుడు పార్వతితో అట్లని మరల ఇట్లంటున్నాడు అని తరువాతి పద్యంతో అన్వయం). 


క. “పరధన పరదారల నప । హరింపమియు, దేవపితృ సమారాధనముం 
గరుణయు నతిథి సపర్యయు । గిరితనయా! యెల్లవారికిం గృత్యంబుల్‌.' 79 


ప్రతిపదార్థం: గిరితనయా! = పర్వతపుత్రీ!; హైమవతీ! పరధన = ఇతరుల విత్తమునూ; పరదారలన్‌ = ఇతరుల పత్నులనూ; 
అపహరింపమియున్‌ = దొంగిలించకుండటం, కాజేయకుండటం; దేవపితృసమారాధనమున్‌ = దేవతలయొక్క పితృదేవతల 
యొక్క పూజనమూ; కరుణయున్‌ = దయాగుణమున్నూ; అతిథిసపర్యయున్‌ = అతిథులకు సేవ చేయటమూ; ఎల్లవారికిన్‌ 
= అందరికీ; కృత్యంబుల్‌ = చేయదగిన పనులు. 


తాత్సర్యం: 'పార్వతీ! పరులధనమునూ, పరుల పల్నినీ కోరకుండటం; దేవతలను, పితృదేవతలను ఆరాధించటం; 
కృపాగుణం కలిగిఉండటం; అతిథి సేవ చేయటం అందరూ ఆచరించవలసిన ధర్మాలు.” 


శివుడు పార్వతికి వర్లకర్మ పరిసాకంబుల తెణం గెటింగించుట (సం.13 అను 1-15-1525) 


వ. అనిన విని యపర్ణాదేవి “వర్ణంబుల కర్మంబులు పాకంబు. బొందు ప్రకారంబు చెప్పు' మని య 
ప్పరమేశ్వరు నడిగిన నతం డిట్లనియె. 80 

ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని పరమశివుడు పల్కగా ఆలకించి; అపర్ణాదేవి = ఉమాదేవి; వర్లంబుల కర్మంబులు = 

బ్రాహ్మణాది జాతులవారు చేయు పనులు; పాకంబున్‌+సొందు+(ప్రకారము = పక్వమయ్యే తీరు; చెప్పుము+ అని; ఆ+పరమ+ 

ఈళశ్వరున్‌+అడిగినన్‌; అతండు = ఆ శివుడు; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని శివుడు చెప్పగా ఆలకించి కులముల యొక్క కర్మలు పరిపకమయ్యే విధమెట్టిదో తెల్పు'మని 

గౌరీదేవి కోరగా ఈశ్వరు డిట్టా అన్నాడు. 

విశేషం: పరమేశ్వరుడిని పతిగా కోరి పార్వతి పర్షములు = ఆకులు కూడ మెసవక ఘోర తపస్సు చేసింది గనుక ఆమెకు 

ర అని పేరు వచ్చింది. 


అప 
(3) 


చ. “తమ తమ కర్మముల్‌ తెరువు దప్పక చేసినవారు దేవలో 
కమున సుఖంబు పొందుదురు; క్రమ్మణి వచ్చియు( బూర్వజాతి జ 
న్మమున మహర్ది. బొందుదురు; మానిని! యిమ్మెయి( దప్పి యెట్టి కృ 
థ పే 
త్యములఈ. జరించి రజ్జనుల కట్టి కులంబున బుట్టు వాటిలున్‌. 81 


ప్రతిపదార్థం: మానిని = అభిమానవతీ! గౌరీ! తెరువు+తప్పక = దారి తప్పక; తమ తమ కర్మముల్‌ = తమ తమ కుల 
వృత్తులు; చేసినవారు = సల్పినట్టి వారు; దేవలోకమునన్‌ = స్వర్గభువనంలో; సుఖంబు+పొందుదురు = సౌఖ్యాలు అనుభవిస్తారు; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 677 


(క్రమ్మటి వచ్చియున్‌ = పుణ్యం క్షీణించగానే తిరిగి ధరణికి వచ్చి కూడా; పూర్వజాతిజన్మమునన్‌ = మునుపటి కులంలోని 
పుట్టుకతో; మహా+బుుద్దిన్‌ = మిక్కిలిపెంపును; పొందుదురు = చెందుతారు; -ఈ+మెయిన్‌+తప్పి = ఈ విధానం విడిచి; 
ఎట్టి కృత్యములన్‌+చరించిరి = ఎట్టి పనులలో (ప్రవర్తిస్తారో; ఆ+జనులకున్‌ = ఆ నరులకు; అట్టి కులంబునన్‌ = 
అట్టివర్లంలోనే; పుట్టు = పుట్టుక; పాటిలున్‌ = కలుగుతుంది. 


తాత్సర్యం: “హైమవతీ! ఆయా కులాలకు విధింపబడిన కర్మలను (శ్రద్దతో చేసే వారు స్వర్గలోకంలో సుఖ 
మనుభవిస్తారు. పుణ్యం క్షీణించగనే వారు అక్కడ నుండి వచ్చి మళ్ళీ భూతలంలో మునుపటి కులాలలోనే జన్మించి 
మిక్కిలి అభివృద్ది పొందుతారు. అట్టా కాకుండ తమ తమ కుల ధర్మాలు వదలి ఏయేకర్మలు చేస్తారో, ఆయా 
కర్మలను బట్టి వారు ఆయాకులాలలో పుట్టుతారు. 
విశేషం: “స్వేస్వే కర్మణ్యభిరతః సంసిద్దిం లభతే నరః, 
స్వకర్మ నిరత స్పిద్దిం యథా విందతి తచ్చుణు.” - (భగ. 18-45) 
“యతః (ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్‌, 
స్వకర్మణా తమభ్యర్భ్య సిద్దిం విందతి మానవః.” - (భగ. 18-46) 
అర్జునా! తమ తమ వర్ల ధర్మాలను వదలక ఆదరంతో ఆచరించే వాడు పరమపదాన్ని పొందుతాడు. అదెట్టాగో 
చెప్పుతాను వినుము. సకలభూతముల వ్యాపారాలు ఆ పరమాత్మవలననే జరుగుతున్నాయి. చరాచరాత్మకమైన జగమంతటా 
అతడు నిండి ఉన్నాడు. అట్టి పరమాత్మను మానవుడు తనకు విధించబడిన కర్మతో ఆరాధించి సిద్ధిని పొందుతున్నాడు 
- అని అర్జునుడికి భగవంతుడి ఉపదేశం. 
క. ఎంతెంత మేలు చేసిన । నంతంతియ కులము నెక్కుడై సమకూరుం 
గాంతా! విపు డయిన న । త్యంతానంద మగులోక మతనికిం గలుగున్‌.' 82 


ప్రతిపదార్థం: కాంతా! = రమణీ!; ఎంత+ఎంత = ఏపాటి, ఏ కొలది; మేలు చేసినన్‌ = ఉపకారం చేస్తాడో; అంత+అంతియ 
= అంతకు తగినట్టి; కులము = జాతి; ఎక్కుడు+ఐ+సమకూడున్‌ = గొప్పుగా లభిస్తుంది; విప్రుండు+అయినన్‌ = బ్రాహ్మణుడై 
జన్మిస్తే అతి+ఆనందము+అగు లోకము = మిక్కిలి సంతోష భరితమైన లోకం; అతనికిన్‌ = ఆ భూసురుడికి; కలుగున్‌ 


తాత్సర్యం: ఎవడు ఏ పాటి పుణ్యం చేస్తాడో వాడికి ఆ పాటి ఉత్తమ కులం లభిస్తుంది. అధిక పుణ్య ఫలంగా 
నరుడు బ్రాహ్మణ జాతిలో జన్మిస్తే అతడికి నిత్యానందమయమైన ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది.” 


వ. అని చెప్పి మజియును. 83 
తాత్సర్యం: శంభుడు గిరిజతో అట్లా చెప్పి ఇంకా ఇట్టా అన్నాడు. 


ఉ. “ఆపద దూలపోక సిరి నంది మదింపక శౌర్యవృత్తిమై 
బాపుల గెల్లి యార్జవము బంధుజనాలికి నార్యకోటికిన్‌ 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


జూపుచు దీనులం గరుణ జూచి తగం గలమాత్ర( బ్రోచుచున్‌ 
గోపము లేక మన్ని గలుగున్‌ దివిజాంశమునన్‌ జనించినన్‌.” 84 


ప్రతిపదార్థం: దివిజ+అంశమునన్‌ = దేవతల అంశంలో; జనించినన్‌ = పుడితే; ఆపదన్‌ = కష్టంవచ్చినప్పుడు, విపత్తులో; 
తూలపోక = చలించక, నొవ్వక, బాధపడక; సిరిన్‌ = సంపదను; అంది = పొంది; మదింపక = గర్వించక; శౌర్య వృత్తిమైన్‌ 
= శూరత్వంతో, పరాక్రమంతో; పాపులన్‌ గెల్చి = కలుషాత్ములను జయించి; ఆర్జవము = చక్కని నడవడిక, బుజువర్తన; 
బంధుజన+ఆలికిన్‌ = చుట్టాల సమూహానికి; ఆర్యకోటికిన్‌ = పెద్దల సముదాయానికి; చూపుచున్‌ = కనబరచుతూ, దీనులన్‌ 
= నొచ్చినవారిని, దిక్కులేని వారిని; కరుణన్‌+చూచి = దయతో ఆదరించి; తగన్‌ = ఒప్పిదముగ; కలమా(త్రన్‌ = తనశక్తికి 
తగినట్టు; ప్రోచుచున్‌ = కాపాడుతూ; కోపము లేక మన్కి = ఆ(గ్రహంలేని బ్రతుకు; కలుగున్‌ = లభిస్తుంది. 


తాత్సర్యం: దేవతల అంశలో జన్మించిన వాడు ఆపదలయందు చలించడు. సంపదలయందు గర్వించడు. 
పరా[క్రమంతో పాపులను జయిస్తాడు. బంధుజనముల యెడ, పెద్దల సమూహం పట్ల బుజు (ప్రవర్తనతో 
మెలగుతాడు. దీనుల యందు కనికరం కలిగి తన శక్తి మేరకు వారిని సంరక్షిస్తాడు. కోపతాపాలు లేని 
మనుగడతో విరాజిల్లుతాడు. 


క. అనిన విని గౌరి 'కొందటు | మనుజులు సంపద సుఖించి మన. గొందటు లే 
మి నలంగి దుఃఖ పడుదురు; । విన వలతుం గారణంబు; వినిపింపు శివా!” 85 


ప్రతిపదార్థం: అనినన్‌+విని = పరమశివుడు అట్లా చెప్పగా ఆకర్షించి; గౌరి = నగరాజకుమారి; శివా! = పరమేశ్వరా!; 
కొందణు = కొంతమంది; మనుజులు = మానవులు; సంపదన్‌ = ఐశ్యర్యంతో; సుఖించి మనన్‌ = సౌఖ్యా లనుభవిస్తూ 
(బ్రతుకగా; కొందజు = కొంతమంది; లేమిన్‌ = లేమిడితో, పేదరికంతో, దారి(ద్ర్యంతో; నలంగి = బాధచెంది, నొచ్చి; దుః 
ఖము+పడుదురు = చింతిస్తుంటారు; కారణంబు = ఇందుకు హేతువు; వినన్‌ = వినుటకు; వలతున్‌ = వాంఛిస్తాను; 
వినిపింపు = చెప్పవలసినది. 


తా 6:అ ప చెపగా వాని హ రా! పు ©) సరిసంపదల ల 
త్సర్య ని మహాదేవుడు ప విని భవాని ప దయే డమిలో కొందరు 1 దలతో తులదూగుతూ 


సుఖా లనుభవిస్తుండగా మరి కొంతమంది పేదరికంతో అగచాట్లపాలై దుఃఖపడుతుంటారు. ఇందుకు కారణ 
మేమిటో వినగోరుతున్నాను. సెలవియ్యండి.” 


చ. అనుటయు శంభు. డిట్లను 'దయన్‌ బలి భిక్షము పెట్టలేమి6 గుం 

దిన చెలి. జుట్టముం బిలిచి దీనత వాపి యపాపవృత్తి( జె 

ల్లిన తొలుబాము గల్లునరు లెస్సగ మంచు విధాత; నిష్ఫృపా 

త్ముని నతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితుం జేయు. బార్వతీ!' 86 
ప్రతిపదార్థం: అనుటయున్‌ = అని సర్వమంగళ పలుకగా; శంభుండు = శంకరుడు; ఇట్టు +అనున్‌ = ఈలాగున పలికాడు; 
పార్వతీ = గిరిజా!; దయన్‌ = కారుణ్యంతో; బలి = భూతములకు (కాకులు మొదలైనవాటికి); బలి = ఆహారం (పిడికెడు 
మెతుకులు); భిక్షము = యాచకులకు చేరెడు బియ్యం; పెట్టన్‌+లేమిన్‌ = పెట్టుటకు లేనందున; కుందిన = చింతించిన, 
దుఃఖించిన; చెలిన్‌ = మిత్రుడిని; చుట్టమున్‌ = బంధువును; పిలిచి = ఆహ్వానించి, రమ్మని; దీనత+పాపి = దరిద్రతను 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 679 


తొలగించి, వారి పేదరికాన్ని నిర్మూలించి; అపాపవృత్తిన్‌ = కలుషరహితమైన ప్రవర్తనతో, పుణ్య వర్తనతో; చెల్లిన = సాగిన, 
గడచిన; తొలుబాము+కల్లు+నరున్‌ = ముందటి జన్మముగల, పూర్వజన్మం కలిగిన మనుజుడిని; విధాత = (బ్రహ్మదేవుడు; 
లెస్ఫగన్‌ = చక్కగా, బాగుగా; మన్ఫున్‌ = అన్న వస్రాదులిచ్చి పోషిస్తాడు, జీవింపజేస్తాడు; నిస్‌+కృపా+ఆత్మునిన్‌ = దయలేని 
మనసు గలవాడినీ, అతిలోభ దూషితున్‌ = పరమ దురాశాపరుడిని, పిసినారి తనం గలవాడిని; దుర్గతి దుఃఖితున్‌+చేయున్‌ 
= పేదరికంతో విలపించేవాడినిగా చేస్తాడు. 


తాత్పర్యం: ఉమాదేవి అట్టా అడిగితే శివు డిట్లా అన్నాడు. 'గౌరీ! భూతములకు బలి సమర్పణ చెయ్యటానికి, 
యాచకులకు బిచ్చం వెయ్యటానికి ఏమీలేక ఎంతో బాధపడుతున్న తన మిత్రులను, చుట్టాలను రమ్మని చెంతకు 
చేరదీసి వారి పేదరికాన్ని తొలగించి పుణ్య (ప్రవర్తనతో పూర్వజన్మం గడపిన పురుషుడికి (బ్రహ్మదేవుడు అధికంగా 
సిరిసంపద లిచ్చి కాపాడుతాడు. అట్టా కాకుండా తొలి జన్మలో దయారహితుడై, పరమలుబ్బుడై (పిసినిగొట్టె 
జీవితం గడపిన వాడిని ఈ జన్మలో కష్టాలపాలు చేసి దుఃఖపడేటట్టు చేస్తాడు బ్రహ్మ. 


విశేషం: భవమునకు వికృతి పదం బాము. తొలుబాము = పూర్వభవము = ముందటి జన్మము - జన్మాంతర సుకృతదుష్కృత 
ఫలానుభవం తప్పదని నిరూపణ చేస్తాయి. 


క. విను మలుకయు. గూర్మియు లే । వనవద్యా! యెజ్జనంబులందును విధికిన్‌ 
మును చేసిన కర్మము ఫల । మనుభవ గోచరము సేయు నంతియ తటితోన్‌.' 87 


ప్రతిపదార్థం: అనవద్యా! = అనింద్యచరిత్రురాలా!; వినుము = ఆలకించుము; విధికిన్‌ = (బ్రహ్మకు, పరమేష్టికి; ఏ+జనంబుల 
+అందున్‌ = ఏ మనుష్యుల యందూ; అలుకయున్‌ = కోపమూ, కినుక; కూర్మియున్‌ = (పేమయూ; లేవు = కలుగవు; 
మును చేసిన కర్మము ఫలము = వారు మునుపటి జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలం; తజితోన్‌ = సమయమునందు; 
అనుభవ గోచరము+చేయున్‌ = అనుభవానికి వచ్చేటట్టుచేస్తుంది; అంతియ = ఇంతేసుమా! ఇంతకన్న వేరేమీ లేదు. 


తాత్సర్యం: ప్రాణేశ్వరీ! చెప్పుతాను వినుము. (బ్రహ్మదేవుడికి ఏ జీవుల యందు కోపం గానీ, (పేమగానీ లేవు. కానీ 
ఆయా జనులు పూర్వజన్మలలో చేసికొన్న కర్మలఫలం అనుభవించవలసిన వేళరాగానే వారి అనుభవానికి వస్తుంది. 
ఇంతేగాని ఇందుకు వేరే కారణం లేదు” 


నిశేషం: “సమోల_హం సర్వభూతేషు నమే ద్వేష్యోల స్తి న ప్రియః 
యో భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్‌.” (భగ. 9-29) 
నేను సర్వ ప్రాణులపట్ట సమానుడిని. నాకు ద్వేషించ తగిన వాడుగాని, ఇష్టుడుగాని లేడు అని గీతలో భగ 
వానుడు చెప్పినట్లు జగత్సృష్టికర్తకు ఒకరిపట్ల కినుకగానీ, మరొకరిపట్ట (పేమగానీ లేవు. ఆయా జీవులు చేసికొన్న సుకృత 
దుష్కృతాలే వారి సుఖదుఃఖాలకు హేతువులు. 


వ. అని యెలింగించి వెండియు. 88 


తాత్సర్యం: అని తెలిపి పరమేశ్వరుడు మళ్ళీ (ఇట్లా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం) 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. “ధనము గలిగియుండి ధవళాక్షి! కుడువక । కట్టకుండు పరమకష్టజనము 
లొరువు లొత్తిచెప్పనుపకారులై తొలు । పుట్టునందు మనిన యట్టివారు. 89 


ప్రతిపదార్థం: ధవళ+అక్షి! = తెలి కన్నులదానా!; ధనము+కలిగి+ఉండి = చేతిలో దండిగా డబ్బుండి కూడా; కుడువక = 
తిండి తినక; కట్టక+ఉండు = దుస్తులు ధరించకుండే; కష్టజనులు = పరమనీచులు; ఒరువులు = ఇతరులు; ఒత్తి చెప్పన్‌ 
= నొక్కి చెప్పగా, గట్టిగా నిర్బంధించి చెప్పగా; ఉపకారులు+ఐ = పరులకు మేలొనర్చువారై; తొలు పుట్టు+అందున్‌ = 
పూర్వజన్మలో, మునుపటి పుట్టువులో; మనిన+అట్టివారు = జీవించినటువంటివారు సుమా! 


తాత్సర్యం: 'దేవీ! విశాలాక్షీ! పూర్వజన్మలో ఇరుగు పొరుగువారు నొక్కి నొక్కి చెప్పగా, వారి నిర్బంధానికి తలయొగ్గి 
పరులకు ఉపకారం చేస్తూ ఆ (బ్రతుకు అట్టా వెళ్లబుచ్చినవారు ఇప్పుడు సిరి సంపద లుండికూడా కమ్మగా 
భుజించక, మంచి ఉడుపులు ధరించక నీచంగా జీవిస్తున్న ఆ జనులే సుమా! 


ఆ. తమకు ధనము లేక తగు భోగముల కెవ్వ । రైన నడప మను సుఖాధ్యజనులు 
తొల్లి పేదవార లుల్ల మర్చుల కెప్తుం। బెట్ట(గోరుచుండి నట్టివారు. 90 


ప్రతిపదార్థం: తమకున్‌ = తమకు; ధనము లేక = (ద్రవ్యం లేకున్ననూ; తగు భోగములకున్‌ = కావలసిన సుఖానుభవాలకు; 

ఎవ్వరు+ఐనన్‌ = ఎవ్వరెవ్వరో; నడపన్‌ = జరుపుతుండగా, ఇస్తూఉంటే; మను = జీవించునట్టి; సుఖ+ఆఢ్య+జనులు = సుఖా 

లనుభవిస్తున్న పుణ్యాత్ములు; తొల్లి = పూర్వం, మునుపు ; పేదవారలు = దరిద్రులు, బీదవాళ్ళు; ఉల్లము = మనస్సు; 

అర్జులకున్‌ = అడుగుకునేవాళ్ళకు, యాచకులకు; ఎప్పు = ఎల్లప్పుడూ; పెట్టన్‌+కోరుచున్‌+ఉండిన+అట్టివారు = ఇవ్వవలెనని 
య 

వాంఛించే వారేసుమా! 


తాత్సర్యం: ఇపుడు తమకు విత్తం లేకపోయినప్పటికీ ఇతరుల సహాయ సహకారాలతో సుఖాలు అనుభవిస్తున్న 
జనులు వెనుకటి జన్మలో తాము పేదవారైనప్పటికీ తమ మనసులలో ఎల్లప్పుడు పేదసాదలకు పెట్టి పోషించవలెనని 
వాంఛించే ఉదారులే సుమా! 


విశేషం: పెట్టే శక్తి తనకు లేకపోయినా పెట్టవలెననే సంకల్ప ముంటే చాలు. అదే తన భావి సుఖానికి మూల మవుతుంది. 
తను పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపటం తనకు ఎంతో మేలుచేకూరుస్తుంది అని చెప్పటానికి ఇటువంటి సూక్తులే మూలం. 


సీ. ఆయాసపడకుండ నర్ధంబు చేరెడు । వారు పాత్రజనంబు( దార పిలిచి 
తొలుమేనం బెట్టిన యళఘు దయాధ్యులు; | ధనసిద్ది బహులయత్నమున( గలుగు 
మనుజులు పూర్వజన్మమున నర్జులు దమ్ము । నడుగ దాంపక యిచ్చినట్టి వార; 
లాయాసమునను విత్తాగమం బెడలెడు । జనులు ముందరి పుట్టువున గృపా వి 


తే. హీనులై యాచకుల నలయించి పిదప । నిడని లోభులు; ముదిసి ధనేశుండగు న 
రుండు ప్రాయంబునాం డీక గం డడంగి । తొంటి భవమున నీగికిం దొడంగి నతండు. 91 


ప్రతిపదార్థం: ఆయాసము+పడక+ఉండన్‌ = (శ్రమ చెందకుండ; అర్థంబు = విత్తం; చేరెడు వారు = చెందుతున్నవారు; 
తొలుమేనన్‌ = ముందటి జన్మలో; పాత్రజనంబున్‌ = యోగ్యులైనవారిని, తగినవారిని, అర్హులను; తారు+అ = తామే; పిలిచి 


ఆనుశాసనిక పర్వము - పంచనూశ్వాసము 681 


= ఆహ్వానించి; పెట్టిన+అలఘు+దయా+ఆఢ్యులు = దానం చేసిన గొప్ప దయాగుణమున్నవారు; బహుల యత్నమునన్‌ = 
పలువిధములైన ప్రయత్నాలతో; ధనసిద్ది కలుగుమనుజులు = (ద్రవ్యలాభం పొందునట్టి మనుష్యులు; పూర్వజన్మమునన్‌ = 
తొలుతటి పుట్టువులో; అర్థులు = యాచకులు; తమ్మున్‌ = తమర్శి; అడుగన్‌ = కోరగా; డాపక = తన దగ్గరనే 
పదిలపరచుకోక; ఇచ్చిన+అట్టివారలు = ఒసగిన పుణ్యపురుషులు సుమా!; ఆయాసమునను = (శ్రమపడియూ; విత్త+ఆగమంబు 
= ధనము యొక్క లాభం, (ప్రాప్తి; ఎడలిన జనులు = తొలగిన వారు; ముందరి పుట్టువునన్‌ = పూర్వజన్మలో; కృపావిహీనులు+ఐ 
= దయాశూన్యులై, కరుణమాలిన వారై; యాచకులన్‌ = అర్జులను; అలయించి = ఇంటికి త్రిప్పుకొని శ్రమ పెట్టి; పిదపన్‌ 
= తరువాత; ఇడని లోభులు = ఇయ్యని పిసినిగొట్టులు, లుబ్బులు; ముదిసి = ముసలివాడై; ధన+ఈశుండు+అగు = 
ధనాధిపతిఅయిన, మహాధనికుడైన; నరుండు = మనుజుడు; తొంటి భవమునన్‌ = ముందటిజన్మలో; 'ప్రాయంబునా! 
డు+ఈక = మంచి యౌవనదశలో ఉన్నప్పుడు దానంచెయ్యక; గండు+అడంగి = బలముడిగి, శక్తి చెడి, ముసలివాడై; ఈగికిన్‌ 
= దానము సల్పడానికి; తొడ(గిన+అత(డు = పూనుకొన్నవాడు సుమీ! 


తాత్పర్యం: ఈశ్వరీ! ఎక్కువ శ్రమపడకుండా డబ్బు ఎవరికి లభిస్తుందో వారు తొల్లిటి జన్మలో యోగ్యులైన వారిని 
తమంతట తామే రండని పిలిచి దానము చేసిన దయామయ హృదయులు సుమా! మిక్కిలి ప్రయత్నంతో ఇప్పుడు 
ధనం గడిస్తున్నవారు పూర్వ జన్మలో యాచకులు తమర్ని వేడినప్పుడు రేపురా, మాపురా, మల్లి రమ్మన కుండా, దాన 
మొనర్చిన పుణ్యాత్ములు సుమా! మిక్కిలి శ్రమపడికూడా విత్తం చేకూరక వేదన చెందుతున్నవారు మునుపటి 
పుట్టువున యాచకుల్ని కనికరం లేక పలుమారు తమ యింటికి తిప్పుకుని చివరికి ఏదీ యివ్వక పంపివేసిన 
లోభులు సుమా! ముసలితనంలో కుబేరులై ఉన్నవారు వెనుకటి జన్మలో తాము పడుచుదనంలో ఉన్నప్పుడు 
శక్తికొలది ఒకరికి ఉపయోగపడక వార్దకంలో దానధర్మాలకు పూనుకొన్న వారే సుమీ! 


తే. కలిగియుండియు. దెవుళుల కతన భోగ | ములు భుజింప(గలేని మర్తు లు, గిరీంద్ర 
తనయ! తొలుమేన రోగముల్‌ దనికి చచ్చు । నపుడు దానంబుసేసిన యట్టివారు. 92 


ప్రతిపదార్థం: గిరి+ఇంద్రతనయ! = ఓ కొండలరాయని కూతురా!; కలిగి+ఉండియున్‌ = తనకు సంపద ఉండికూడా; 
తెవుళుల కతనన్‌ = రోగాల మూలంగా; భోగములు = సుఖాలు; భుజింపంగన్‌+లేని = అనుభవించజాలని; మర్ష్యులు = 
మనుష్యులు; తొలుమేనన్‌ = పూర్వజన్మాన; రోగముల్‌+తనికి = వ్యాధులు సంభవించి; చచ్చు+అపుడు = మరణించే వేళ; 
దానముల్‌ = దానాలు; చేసిన+అట్టివారు = ఇచ్చినవారు సుమా! 


తాత్సర్యం: గిరిజాదేవీ! కలిమి కలిగి ఉండి కూడా వ్యాధిగ్రస్తులైన కారణాన బాధపడుతూ ఇపుడు భోగా లను 
భవించడానికి నోచుకొననివారు పూర్వజన్మంలో జబ్బులంటుకొని చనిపోయే సమయంలో దానం చేసిన వారే సుమా! 


తే. అధిక సౌందర్యములు గలయట్టి జనులు । తొల్లి మాంసభోజనముల( దొజింగియున్న 
వారు రూపవిహీనులు దారు రూపు । గలిగి తొలుమేనం గొనటుల. బలికినారు. 93 


ప్రతిపదార్థం: అధికసౌందర్యములు = ఎక్కువచక్కదనాలు, మిక్కిలి అందాలు; కల+అట్టి = కలిగినటువంటి; జనులు = 
మనుష్యులు; తొల్లి = పూర్వం; మాంసభోజనములన్‌ = మాంసాహారాన్ని; తొజంగి+ఉన్నవారు = మానివేసినవారు, విడిచినట్టివారు; 
రూపవిహీనులు = వికృతస్వరూపులు; తారు = తాము; తొలుమేనన్‌ = పూర్వజన్మలో; రూపు+కలిగి = అందంకలవారై; 
కొనటులన్‌ = కురూపులను; పలికినారు = ఎగతాళిచేసినవారు, పరిహసించినవారు సుమా! 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ప్రేయసీ! చక్కందనం కలిగి ఉన్నవారు పూర్వజన్మలో మాంసం తినటం మానివేసినట్టివారే. నేడు వికృత 
స్వరూపులై ఉన్నవారు మునుపటి జన్మలో తాము సొగసుకాం[డై ఉండి కురూపులను పరిహసించిన వాళ్లే సుమా! 


క. విను సౌభాగ్యసమేతుండు । మును నిజదారైకపరుండు; ముందటి జన్మం 
బున భార్యకు. బ్రీతి యొన । ర్వని మనుజుండు సుభగతావిరహితత( బొందున్‌. 94 


ప్రతిపదార్థం: విను= గౌరీ! వినుము; సౌభాగ్యసమేతుండు= వైభవోపేతుడు; మును= పూర్వజన్మంలో; నిజదార+ఏకపరుండు= 
తన భార్యయందే మిక్కిలి ఆసక్తి కలవాడు; ముందటి జన్మంబునన్‌ = తొలుతటి పుట్టుకలో; భార్యకున్‌ = తన పల్నికి; 
ప్రీతి+ఒనర్చని = సంతోషం కల్గించని, తృప్తి చేకూర్చని; మనుజుడు = మనిషి సుభగతావిరహితతన్‌ = సౌభాగ్యవిహీనత్వాన్ని; 
పొందున్‌ = పొందుతాడు అనగా అందచందాలు లేని ఆలిని పొందుతాడు. 


తాత్సర్యం: (ప్రియురాలా! పూర్వజన్మలో తన పత్నియందు పరమ పీతిగల పురుషుడు, ఏకపత్నీవ్రత పరాయణుడు 
సౌందర్యవతిని ఇల్లాలుగా పొందుతాడు. ముందటి జన్మలో భార్యను ఉపేక్షించి యథేచ్చగా విహరించినవాడు 
సౌభాగ్యవిహీను డవుతాడు. 


క. అమితజ్ఞానము విజ్ఞా । నము గలిగియు. బేదయైన నరుండు చనిన జ 
న్మమున వినికి గలిగియు దా । నము తెరువున( బోనివాండు నళినదళాక్షీ! 95 


ప్రతిపదార్థం: నళినదళ+అక్షీ! = తామరరేకుల వంటి కన్నులు కలదానా! అమితజ్ఞానమున్‌ = అధికమైన అధ్యాత్మజ్ఞానమును; 
విజ్ఞానమున్‌ = శాస్త సంబంధమైన జ్ఞానమునూ, అనుభవపూర్వకమైన జ్ఞానమునూ; కలిగియున్‌ = లభించికూడా; పేద+ఐన+ 
నరుండు = దరిద్రుడైన మానవుడు; చనిన జన్మమునన్‌ = పోయిన పుట్టుకలో; వినికి+కలిగియున్‌ = ధర్మాలను గూర్చి 
వినికూడ; దానము తెరువునన్‌+పోనివాండు = దాన పథంలో వెళ్ళనివాడు సుమా! 


తాత్పర్యం: తామరరేకులవంటి కన్నులుగల పార్వతీ! అధ్యాత్మ జ్ఞానమూ, శాస్తజ్ఞానమూ కలిగి ఉండి కూడా 
పేదరికంతో అలమటించేవాడు తొలి జన్మంలో ధర్మాలను తెలిసికూడా దానం చేయటానికి ఏమాత్రం పూననివాడే 
సుమా! 


క. తగుబుద్దిలేక సంపద । మిగుల గలుగు నరుండు తొంటిమేనం గరుణమై 
విగతప్రజ్ఞుం డయ్యును । దగ దీనుల. బ్రోచినతండు దళితాబ్దముఖీ ! 96 


ప్రతిపదార్థం: దళిత+అబ్ద్బముఖీ! = వికసించిన పద్మంవంటి ముఖంకలదానా! తగు బుద్దిలేక = తగిన తెలివిలేక; సంపద 
= ఐశ్వర్యం; మిగులన్‌ = మిక్కిలి; కలుగు నరు(డు = కలిగినట్టివాడు; తొంటిమేనన్‌ = పూర్వజన్మలో; విగతప్రజ్ఞండు+అయ్యునున్‌ 
= తెలివిలేనివాడు అయినప్పటికిన్నీ, వివేకవిహీను డైనప్పటికినీ; కరుణమైన్‌ = దయతో; తగన్‌ = చక్కగా; దీనులన్‌ = 
దరి(ద్రులను; ప్రోచిన+అత(డు = రక్షించినవాడే సుమా! 


తాత్సర్యం: వికసించిన కమలంవంటి మోముగలదానా! ఈ జన్మలో తగినంత తెలివితేటలు లేకపోయినప్పటికినీ 
మెండగు సంపద కలవాడు పూర్వజన్మలో వివేకహీనుడై ఉండి కూడా కనికరంతో దరిద్రులను రక్షించిన వాడే 
సుమా! 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 683 


(ఈక 


మేధావియై విన్మి మిగిలి విద్యల బొల్లు | నరుండు దొల్డామున గురున కధిక 
భక్తుడై తనదైన పాండిత్య మొరులకు€ । గావించు వేడుక గలుగు సుజను; 
డభ్యసింపంగ విద్యాయుక్తి లేకుండు । నాతండు తొల్లి విద్యాధికత్వ 

మున గర్వియై శిష్టజనులకు సభ భంగ । మొనరించి కుందంజేసిన యతండు; 


తే. భార్యయును బిడ్డలును దాను బహుధనముల । భోగులై రోగములు లేక పొల్టువార 
లమలినాచార పాత్రదానములు సత్య । కరుణలును దొంటి భవమునఈ గలిగినారు. 97 


ప్రతిపదార్థం: మేధావి+ఐ = బుద్ధిమంతుడై, మంచితెలివి కలవాడై; విన్మిమిగిలి = శాస్రాదులను శ్రవణం చేసి, బహు(శ్రుతుడై; 
పొల్చు = ఒప్పుతున్న, విలసిల్లునట్టి; నరుడు = మనుష్యుడు; తొల్‌+బామునన్‌ = కడచిన జన్మలో; గురునకున్‌ = 
ఆచార్యుడికి; అధిక భక్తుండు+ఐ = గొప్ప భక్తుడై; తనది+ఐనపాండిత్యము = విద్యలయందు తనకున్న నేర్పును; ఒరులకున్‌ 
= అన్యులకు; కావించు = కలిగించునట్టి; వేడుక+కలుగు+సుజనుండు = అభిలాష కలిగిన సత్పురుషుడు సుమా!; అభ్యసింప( 
గన్‌ = చదువుకొనుటకు; విద్యాయుక్తి లేక+ఉండు+ఆత(డు = విద్యాయోగం లేనటువంటివాడు; తొల్లి = మునుపు; 
విద్యా+అధికత్వమునన్‌ = విద్యలయొక్క అతిశయంచేత; మెండుగ విద్యలు రావటం వలన; గర్వి+ఐ = పొగరుబోతై; శిష్టజనులకున్‌ 
= మంచినడవడిగల మహనీయులకు, ఆర్యులకు, పూజ్యులకు; సభన్‌ = సభయందు; భంగము+ఒనరించి = అవమానం కలిగించి; 
కుందన్‌+చేసిన+అతండు = బాధించినవాడే, నొప్పించినవాడే సుమా!; భార్యయును = పత్నియు; బిడ్డలు = పిల్లలు; తనున్‌ = 
తానూ; బహుధనములన్‌ = పెక్కు సిరిసంపదలతో; భోగులు+ఐ = సుఖాలనుభవిస్తున్నవారై; రోగములు లేక = వ్యాధి(గ్రస్తులు 
కాకుండ; పొల్చువారలు = శోభిల్లుతున్న వాళ్ళు; అమలిన+ఆచార = నిర్మలమైన ఆచారములు, నడవళ్ళు; పాత్రదానములు = 
అర్హులైనవారికివుటం; సత్యకరుణలును = నిజంపలకటం, దయాస్వ భావం; తొంటిభవమునన్‌ = వెనుకటిజన్మలో; కలిగినారు 
= కలిగినట్టివారు. 


తాత్సర్యం: బుద్దిమంతుడై శాస్తశ్రవణం చేసి అనగా బహు(శ్రుతుడై విద్యలచేత విలసిల్లే మానవుడు గడచిన జన్మలో 
ఆచార్యుడిని పరమభక్తితో ఆరాధించిన వాడే సుమా! అంతేగాక తాను నేర్చిన విద్యలను ఇతరులకు నేర్పి వారిని 
పండితులను చేయవలెననే అభిలాష కలిగిన మహాశయుడు సుమా! ఈ జన్మలో నేర్చుకుందా మనుకొన్నా విద్యలబ్బని 
వాడు మునుపటి జన్మలో విద్యాతిశయంతో దర్పించి పెద్దలను సభలలో అవమానపరచి వారి హృదయాలను 
నొప్పించిన వాడే సుమా! తాను, తన ఆలుబిడ్డలు అనేక భోగభాగ్యాలు అనుభవిస్తూ రోగాలు లేక హాయిగా 
మనుగడ సాగిస్తున్న వాళ్ళు ముందటి జన్మలో నిర్మలమైన ఆచారం గలవారూ, అర్హులకు దానధర్మాలు చేసిన 
వారూ, సత్యవచనులూ, దయాపరులై ఉండినవాళ్ళే సుమా! 


ఆ. ఆలుబిడ్డ లొజిటులై లేమి. గుందుచుC । దెవులుచేత( బడుచు నవయు జనులు 
మున్ను క్రోధలోభముల నాస్తికతం బర । పీడనంబు చేసి పేర్షినారు. 98 


ప్రతిపదార్థం: ఆలుబిడ్డలు = భార్యయూ, పిల్లలూ; ఒజిటులు+ఐ = మూర్భులై; లేమిన్‌ = దారిద్యంతో; కుందుచున్‌ = 
నొగులుతూ; తెవులుచేతన్‌+పడుచున్‌ = రోగాల బారిపడుతూ; నవయుజనులు = కృశిస్తున్న, బాధ పడుతున్న మనుష్యులు; 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 


మున్ను = పూర్వం; కోధలోభములన్‌ = కోపం చేతను, దురాశచేతనూ; నాస్తికతన్‌ = దేవుడు లేడని చెప్పటం చేతనూ; 
పరపీడనంబు+చేసి = ఇతరులను బాధించి; పేర్చినారు = చెలరేగిన వారే సుమా! 


తాత్సర్యం: తమ ఆలుబిడ్డలు మూర్భులై ఒకవంక పేదరికంతో, మరొకవంక రోగాలతో అల్లాడుతుండగా కష్టా 
లనుభవిస్తున్న మనుష్యులు పూర్వజన్మంలో కోపం, దురాశ, దేవుడు లేడనటం మొదలైన చెడుగుణాలతో పరులను 
బాధిస్తూ విజృంభించినవారే సుమా! 


సీ, కాంత! జాత్యంధుండు గన్నులు చెడువా(డు | తన యొప్పు మెబియుచు( దగిలి యొరుని 
వనిత దొల్మేన( జూచినవాండు, కర్ణరో । గార్తుండు కటుక వాక్యముల దొల్లి 
శిష్టు నొప్పించిన కష్టుండు, కడుపున. । దెవులైనతండు పూర్వ భవమునందు 
గరదుండు, గోశ మశ్శరిని శర్మరను బా । ధితు6 డగు నరు€ డన్యసతిని గన్య 


ఆ. మహిషి గోవు. దురగి మదనాతురత మున్ను । గవిసినాండు, శోషి దివిరి యొరువు 
లనుభవింప. దెచ్చుకొనిన మాంసము దొంటి । పుట్టువున హరించినట్టి నీచు. 99 


ప్రతిపదార్థం: కాంత! = ఓ వెలదీ!; జాత్యంధుండు = పుట్టుకతోనే (గ్రుడ్డివాడూ, జనుషాంధుడూ; కన్నులు చెడువాండు = 
పుట్టుకతోనేగాక తరువాత చూపు గోల్పోయిన వాడూ; తన+ఒప్పు+మెజియుచున్‌ = తన సౌందర్యం (ప్రదర్శిస్తూ తగిలి = 
వెంటపడి, పూనుకొని; ఒరుని వనితన్‌ = పరకాంతను; తొలుమేనన్‌ = ముందటి జన్మలో; చూచినవాండు = వీక్షించినవాడు 
సుమా!; కర్లరోగ+ఆర్తుండు = చెవికి వచ్చిన రోగంతో బాధపడేవాడు; కటుక వాక్యములన్‌ = గాటయిన మాటలతో, పరుష 
పదాలతో, నిష్టురవచనాలతో; శిష్టున్‌ = సదాచారసంపన్నుడిని, యోగ్యుడిని; నొప్పించిన కష్టుండు = బాధించిన దుష్టుడు; 
కడుపునన్‌ = పొట్టలో; తెవులు+ఐన+అతండు = రోగంతో అల్హాడేవాడు; పూర్వభవము+అందున్‌ = తొలుతటి జన్మలో; 
గరదుండు = విషం పెట్టినవాడు సుమా!; కోశము+అశళ్ళరిని = మూత్రకోశసంబంధియైన నీరుకట్టు జబ్బుతో, మూత్రకృథ్రవ్యాధితోనూ; 
శర్కరను = మధుమేహవ్యాధితోనూ; బాధితుండు+ఆగునరుండు = పీడించబడుతున్నమనిషి అన్యసతిని = మరొక్కడి భార్యనూ; 
కన్యన్‌ = పెళ్ళికాని పడుచునూ; మహిషిన్‌ = గేదెనూ; గోవున్‌ = ఆవునూ; తురగిన్‌ = ఆడు గుర్రాన్నీ; మదన+ఆతురతన్‌ = 
కామోద్రేకంతో; మున్ను = తొలుతటి జన్మలో; కలిసినాండు = కూడిన వాడేసుమా!; శోషి = శుష్కించినవాడు, క్షయరోగి; తివిరి 
= ఇష్టపడి; ఒరువులు = ఇతరులు; అనుభవింపన్‌ = భుజించటానికి, తెచ్చుకొనిన మాంసమున్‌ = తెచ్చుకొన్నట్టి ఎరచిని; తొంటి 
పుట్టువునన్‌=పూర్వభవంలో; హరించిన+అట్టి= కాజేసినటువంటి; నీచు= అల్పుడు, క్షుద్రుడు, తుచ్చుడు సుమా! 
తాత్సర్యం: వనితామణీ! వినుము. పుట్టుకతోనే (గ్రుడ్డి'యినవాడూ, మరి కొన్నాళ్ళకు చూపు కోల్పోయిన వాడూ 
తొలిజన్మలో తన సొగసును కనబరుస్తూ పరుని భార్యను పనిగట్టుక చూచినవాడే సుమా! చెవిపోటుతో బాధపడేవాడు 
ముందటి జన్మలో కర్కశవాక్యాలతో యోగ్యపురుషులను నొప్పించిన వాడే సుమా! పొట్టలో ఏదో ఒక జబ్బుతో 
పీడించబడేవాడు వెనుకటి పుట్టువులో ఇతరులకు విషం పెట్టినవాడే సుమా! నీరు కట్టు రోగంవల్ల, మూ(త్రద్వారంలో 
రాళ్ళు ఏర్పడినవాడూ, మధుమేహవ్యాధితో తీపులు తీసుకొంటున్నవాడు పూర్వజన శలో మన శథోదేకంతో పరకాంతను, 
పెళ్ళికాని పడుచును కూడినవాడే సుమా! అంతేగాదు; ఆవును, బర్రెను, ఆడు గుర్రాన్ని దాటినవాడే సుమా! నేడు 
క్షయరోగంతో బాధపడుతున్నవాడు తొలుతటి జన్మలో ఎవరో తిందామని ఆశపడి తెచ్చి పెట్టుకొన్న మాంసాన్ని 
కాజేసి గుట్టుగ ఆరగించిన నీచుడు సుమా! 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 685 


ఆ.  ఉలుముగొన్నవాండు తొలుమేన నాఘాత |; బంధనముల నొరుల ప్రన్నదనము 
చెబచినా(డు, పంగు వొటివగ( గాలుసే । విలిచి సాధుజనుల. బటిచినా(డు. 100 


ప్రతిపదార్థం: ఉలుము+కొన్నవాండు = కుష్టరోగం కలవాడు; తొలుమేనన్‌ = పూర్వదేహంలో; ఒరుల = ఇతరుల యొక్క; 
ప్రన్న(దనమున్‌ = అందమును; ఆఘాతబంధనములన్‌ = కొట్టుట చేతనూ, కట్టుట చేతనూ; చెజచినాండు = పాడుచేసినవాడే 


సుమా!; పంగువు = నేడు కుంటివాడుగా ఉన్నవాడు; ఒణువగన్‌ = వ(క్రంగా, వికృతంగా; కాలు+చే+విటిచి కాళ్ళు చేతులు 


విరిచి; సాధుజనులన్‌ = సత్సురుషులను; పజిచినాండు = బాధపెట్టినవాడే సుమా! 


తాత్సర్యం: నేడు కుష్టరోగిగా ఉన్నవాడు పూర్వజన్మంలో కొట్టి కట్టి పరుల చక్కందనాన్ని చెరచినవాడే సుమా! ఇపుడు 
కుంటివాడుగా ఉన్నవాడు తొలుతటి పుట్టువులో సుజనులను కాళ్ళుచేతులు వక్రంగా విరిచి బాధించిన వాడే సుమా! 


క. పిలకాదుల( గంతులచే | నలమట( బడువారు బడియ నడిచియు ముష్టిం 
జలమున బొడిచియు సాధుల. । దొలుబామున నొంచినట్టి దుష్టచరిత్రుల్‌. 101 


ప్రతిపదార్థం: పిలక+ఆదులన్‌ = చర్మవ్యాధులు మొదలైన వాటితోనూ; కంతులచేన్‌ = కణుతులచేతనూ (గడ్డలతోనూ); 
అలమటన్‌+పడువారు = బాధపడేవాళ్ళు; తొలుబామునన్‌ = పూర్వభవంలో, (క్రిందటి జన్మలో; సాధులన్‌ = సజ్జనులను; 
బడియన్‌ = దుడ్డుకర్రతో; అడిచియున్‌ = కొట్టియూ; చలమునన్‌ = ఈర్ష్యతో; ముష్టిన్‌ = పిడికిలితో; పొడిచియున్‌ = 
క్రుమ్మియూ; నొంచినట్టి = నొప్పించినట్టి, బాధించినట్టి; దుష్ట్రచరిత్రుల్‌ = చెడునడత కలవారే సుమీ! 


తాత్సర్యం: చెలీ! చర్మరోగాలతో, కణుతులతో బాధపడేవారు పూర్వజన్మలో సజ్జనులను బడితెతో బాదీ, మచ్చరంతో 
పిడికిలితో పొడిచీ నొప్పించిన వారే సుమీ! 


విశేషం: “గ్రంధిభిః పిలకై శ్చెవ క్షిశ్యన్తే భృశదుఃఖితాః” అనే శ్లోకం పై పద్యానికి మూలం. 


ఆ. పాదరోగు లశుచి పదముల దేవాల । యములు మెట్టుటయును నసదువారి. 
దప్పులేక క్రొవ్వి తన్నుటయును దొలు । పుట్టునందు. గలిగినట్టివారు. 102 


ప్రతిపదార్థం: పాదరోగులు = కాళ్లయందు వ్యాధులు గలవారు; అశుచిపదములన్‌ = అపరిశుద్దములైన అడుగులతో; 
దేవ+ఆలయములు = దేవుడిగుళ్లు; మెట్టుటయును = (ప్రవేశించడం; అసదువారిన్‌ = బలహీనులను, దీనులను; తప్పులేక 
= వారియందు దోషాలు లేకున్నప్పటికీ; (క్రొవ్వి = పొగరుపట్టి; తన్నుటయును = కాళ్లతో తాడించడం అనే చెడుగుణాలు; 
తొలు పుట్టు+అందున్‌ = ముందటి జన్మలో; కలిగినట్టివారు = ఉన్నట్టివారు. 


తాత్సర్యం:నేడు కాలిజబ్బులతో అల్ల్హాడుతున్నవారు పూర్వజన్మలో అపవిత్రములైన పాదాలతో దేవుడి గుళ్ళకు వెళ్ళిన 


వారే సుమా! గౌరీ! ఏ తప్పులేకుండానే దిక్కుమాలిన దీనులను పొగరుబట్టి తమ కాళ్ళతో తన్నినవాళ్ళే సుమా వీరు! 


చ. జ్వరమున గుల్మపీడ నతిసారములన్‌ బలుపుండులన్‌ మహో 
దరమున వాతపిత్త కఫదారుణ రోగములన్‌ నిరంతరా 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


తురు లగువారు నిర్ణయతం దొల్లి వినోదము గాంగ జీవులం 
దరమిడి చంపినారు గురు దల్లడ పెట్టినవారు పార్వతీ! 103 


ప్రతిపదార్థం: పార్వతీ! = హైమవతీ!; జృరమునన్‌ = జ్వరంచేత; గుల్మపీడన్‌ = కడుపులో దుర్మాంసపు బిళ్ళవలన కలిగే 
బాధతో; అతిసారములన్‌ = విరేచనాలతో, భేదులతో; బలుపుండులన్‌ = మిక్కిలి కురుపులతో, (వ్రణాలతో; మహా+ఉదరమునన్‌ 
మహోదరమనే వ్యాధితో (పొట్ట పెరిగే రోగం); వాత పిత్త కఫ = వాతము, పిత్తము, కఫము అనే; దారుణ రోగములన్‌ 
భయంకరాలైన జబ్బుల చేత; నిరంతర = ఎల్లప్పుడు; ఆతురులు+అగువారు = బాధపడేవారు; తొల్లి = పూర్వజన్మలో; 
నిరయతన్‌ = కరుణలేక; వినోదము+కా(గన్‌ = వేడుకగా, (క్రీడగా; జీవులన్‌ = ప్రాణులను; తరము+ఇడి = వరుసపెట్టి; 
చంపినారు = సంహరించినట్టి వారే సుమీ!; గురున్‌ = ఆచార్యుడిని; తల్లడము+పెట్టినవారు = బాధించినవారేసుమా! 


తాత్సర్యం: జ్వరం, కడుపులో బల్ల, భేదులు, కురుపులు, మహోదరం అనే పొట్ట పెరిగే వ్యాధి, వాతం, పిత్తం, శ్లేష్మం 
అనే (త్రిదోషాలవలన కలిగే జబ్బులు-వీటి వల్ల ఎల్లప్పుడూ తల్లడిల్లుతున్నవారు పూర్వజన్మలో జంతువులను 
వరుసపెట్టి చంపినవారే సుమా! గురువును దుఃఖపెట్టిన వారే సుమా! 


తే. గూనివాండును బిచ్చుకకుంటు గుజ్జుం। గొలుచు లమ్ముచో. గ్రచ్చులు గలిపి సరకు 
దూంచిపెట్టెడు చోటుల6 దూన్మి దరపి । పూర్వ భవమున లాభంబు( బొందినారు. 104 


ప్రతిపదార్థం: గూనివాండును = ఎత్తైన వీపుకలవాడు; పిచ్చుక కుంటున్‌ = తొడలు లేనివాడు; గుజ్జున్‌ = పొట్టివాడును, 
కుబ్బుడు; కొలుచులు+అమ్ముచోన్‌ = ధాన్యం విక్రయించే సమయంలో; (క్రచ్చులు+కలిపి = తాలు, తరకలు, రాళ్ళు 
కలిపియూ; సరకున్‌ = వస్తువును; తూచిపెట్టెడు చోటులన్‌ = తక్కెడలో ఉంచి తూనిక వేసేవేళు తూన్కి = తూనిక; తరపి 
= తగ్గించి(తప్పు తూనిక తూచి); పూర్వభవమునన్‌ = ముందటి జన్మలో; లాభంబున్‌ = అన్యాయమైన లాభమును; 
పొందినారు = గడించినట్టివారే. 


తాత్సర్యం: దేవీ! ఈ జన్మలో గూనివాడు, తొడలు లేనివాడు, మరుగుజ్జు (క్రిందటి జన్మలో ధాన్యంలో తాలు తబక 
కలిపి విక్రయించిన వాళ్ళు. తప్పుడు తూనికలు తూచి వస్తువులు అమ్మి అక్రమ లాభాలు ఆర్జించిన వాళ్ళే. 


సీ, వెట్టులు తొలుమేన వెడ్డున సాధుజ | నము మోసపుచ్చి ధనంబు గొన్న 
జను లనపత్యులు విను తొల్లి పితృకార్య | దూరులు బాలఘాతులును జువ్వి; 
పొలంతి! నపుంసకుల్‌ పూర్వభవంబున । నెద్దుం బట్టిన వారు నేమి తప్పు 
బొరయకుండ6గ6 గోపమునం ద్రికచ్చేదంబు । గావించినారును, గామ సుఖము 


తే. విఘ్నపటిచిన తులువలు, విధవ తొంటి | జన్మమునయందు భర్భవంచన మొనర్చి 

ధనము గూర్చిన యదియు మదంబు పేర్మి । నోర్తుమగని హరించిన యుగ్మలియును. 105 
ప్రతిపదార్థం: వెళబ్టులు = పిచ్చివాళ్ళు; తొలుమేనన్‌ = మునుపటి జన్మలో; వెడ్డునన్‌ = వంచనతో; సాధుజనమున్‌ = 
సత్సురుషులను; మోసము+పుచ్చి = దగాచేసి; ధనంబు+కొన్నజనులు = (ద్రవ్యం (గ్రహించిన మనుష్యులు; విను: పార్వతీ! 
ఆలకించుము; న+అపత్యులు(అనపత్యులు) = ఇప్పుడు బిడ్డలు లేకుండా ఉన్నవాళ్ళు; తొల్లి = మునుపటి జన్మలో; 
పితృకార్యదూరులు = తమ తల్లిదండ్రులకు (శాద్దాది క్రియ నిర్వర్తించని వాళ్ళునూ; బాలఘాతులును+చువ్వె = బిడ్డలను 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 687 


చంపిన వాళ్ళునూ సుమా! పొలంతి! = చెలియా!; నపుంసకుల్‌ = మగతనం లేని వాళ్ళు; పూర్వభవంబునన్‌ = ముందటి 
జన్మలో; ఎద్దున్‌+పట్టినవారు = ఎద్దుయొక్క విత్తులు నలగగొట్టినవాళ్ళే; ఏమితప్పున్‌ = ఎట్టి దోషమూ, అపరాధమూ; 
పొరయక+ఉండన్‌+కన్‌ = వాటివల్ల కలుగక పోయినా; కోపమునన్‌ = (క్రోధంతో, కినుకతో; (త్రిక+ఛేదంబు+కావించినారు = 
ముడ్డిపూస విరుగ గొట్టినవారున్నూ; కామ సుఖమున్‌ = రతిసౌఖ్యం, సురతసుఖం; విఘ్నపణుచిన = ఆటంకపరచిన; 
తులువలు = తుచ్చులు, దుష్టులు; విధవ = మగడులేనిది, భర్భవిహీన; తొంటి జన్మము+అందున్‌ = మునుపటి పుట్టుకలో; 
భరవంచనము+జఒనర్చి = మగడినిమోసపుచ్చి; ధనము+కూర్చిన+ఆదియున్‌ = [ద్రవ్యం ఆర్జించినట్టిదేసుమా!; మదము+పేర్మిన్‌ 
= గర్వాతిరేకంతో; ఓర్తుమగనిన్‌ = మరొక్కదాని పెనిమిటిని; హరించిన = లోబరచుకొన్న; ఉగ్మలియును = మగువయు 
అగును. 


తాత్సర్యం: ప్రేయసీ! వినుము. ఇప్పుడు పిచ్చివాళ్ళుగ ఉన్నవాళ్ళు ముందటి జన్మలో వంచనతో సజ్జనుల డబ్బు 
కాజేసిన వారే సుమా! ఇప్పుడు బిడ్డలు లేనివాళ్ళు తమ తల్లిదండ్రులకు శ్రాద్దక్రియలు నిర్వర్తించని వాళ్ళూ, పిల్లల్ని 
చంపినవాళ్ళూ అయి ఉన్నారు. నపుంసకులుగా ఉన్నవాళ్ళు తొలిజన్మలో ఎద్దును కట్టిపడవైచి దాని వృషణాలు 
నలిచిన వాళ్ళూ, ముడ్డిపూస విరుగ బొడిచిన వాళ్ళూ, రతిసౌఖ్యాన్ని అనుభవించకుండా చేసినవాళ్ళూ అయి ఉన్నారు. 
నేడు విధవరాలుగా ఉన్న చిన్నది మునుపు పెనిమిటిని మోసం చేసి ధనం ఆర్టించినట్టిదీ, పొగరుపట్టి మరియొక 
దాని భర్తను తన వశం చేసికొన్న గడుసుదీ సుమా! 


తే. ప్రయతులై పుట్టి యేవంపుంబనుల. గడుపు. । బ్రోచికొనువా రహంకారమునను గర్వ 
మాన మద దంభముల( దొల్లి మాన్యజనుల( । బరిభవించిన తుచ్చులు పద్మనయన! 106 


ప్రతిపదార్థం: పద్మనయన! = కమలములవంటి కన్నులు గల చెలీ! ప్రయతులు+ఐ+పుట్టి = పవిత్రులుగ జన్మించి; 
ఏవంపుంబనులన్‌ (ఏవము+పనులన్‌) = రోత కలిగించే కృత్యములచేత, నీచకార్యాలతో, అసహ్యమైన పనులతో; 
కడుపున్‌+ప్రోచికొనువారు = పొట్టను పోషించుకొనేవారు; అహంకారమునను = నేనే అధికుడనన్న భావంతోను; గర్భ్వమానమద 
దంభములన్‌ = పొగరుచేతను, చిత్త సమున్నతి చేతను, మదము చేతను, డంబము చేతను; తొల్లి = పూర్వజన్మలో; మాన్య 
జనులన్‌ = గౌరవించ దగిన వారిని, సజ్జనులను; పరిభవించిన = అవమానించిన; తుచ్చులు = అల్బులు, నీచులు సుమా! 
తాత్పర్యం: కమలాక్షీ! పరిశుద్దులై జన్మించినప్పటికినీ రోతపుట్టించే పనులు చేస్తూ, నేడు జీవిస్తున్నవాళ్ళు తొలిజన్మలో 
తాము గొప్పవాళ్ళమనే అహంకారంతో, పొగరుబోతుతనంతో, అభిమానంతో, మదంతో, డంబంతో విర్రవీగుతూ 
సత్సురుషులను అవమానపరచిన అల్పులు సుమా! 


విశేషం: దంభం = (ప్రసిద్ది కోసం దానధర్మాలు సల్పటం; మానం = తన విద్యకూ, వంశానికీ తగని దురభిమానం. 


సీ. _ దాసత్వ మొంది యదల్పులC దిట్టుల | నాటులం బడుచుండునట్టి నీచు 
లప్పాటం దొలుమేన నతి గర్వులై ప్రల్ల । దమ్మునం బెక్కండ్రం దప్పులేక 


తిట్టియు నడిచియు. దిరిగినవార లా । పొలువలపై( గృపగలిమి మేలు 
ధనిక గృహద్వారమున( బ్రతిహారి ద । మ్మాంగంగ నుండి దైన్యమున దుఃఖ 


తే. పడు జనంబులు భోగైకపరత( దొల్లి; మాననీయుల కవసర మీని వారు 
రాజదండితు( డకృతాపరాధు( గ్రూర । దండ దూషితు( జేసినతండు సూవె! 107 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దాసత్వము+ఒంది = సేవకులై; అదల్పులన్‌ = తర్ణనభర్ణనలతో, బెదరింపులతో; తిట్టులన్‌ = దూషణలతో; 
ఆటులన్‌ = బాధలను; పడుచున్‌+ఉండు+అట్టి = అనుభవిస్తూన్న; నీచులు = దుష్టులు; ఆ+పాటన్‌ = ఆ విధంగా; 
తొలుమేనన్‌ = ముందటి జన్మలో; అతి గర్వులు+ఐ = మిక్కలి అహంకారులై; ప్రల్లదమ్మునన్‌ = వదరుబోతు తనంతో, 
దుర్భాషలతో; పెక్కండ్రన్‌ = పలువురను, అనేకులను; తప్పులేక = దోషం లేకపోయినా; తిట్టియున్‌ = దూషించి; అడిచియున్‌ 
= కొట్టి; తిరిగినవారలు = సంచరించినట్టి వారు; ఆ పొలువలపైన్‌ = ఆ దుష్టులమీద; కృప+కలిమిమేలు = దయకలిగి 
ఉండటం మంచిది; ధనిక గృహద్వారమునన్‌ = భాగ్యవంతుల యొక్క వాకిళ్ళ వద్ద; (ప్రతిహారి = వాకిటి కావలివాడు, ద్వార 
పాలకుడు; తమ్మున్‌ = తమను; ఆగంగన్‌ = ఆపగా, నిలువరించగా; ఉండి = అక్కడే నిలబడి; దైన్యమునన్‌ = పేదతనంతో; 
దుఃఖపడు జనంబులు = చింతిస్తున్న మనుష్యులు; భోగ+ఏక+పరతన్‌ = సుఖములందలి పరమాసక్తితో; మాననీయులకున్‌ = 
గౌరవించదగినవారికి; అవసరము+-ఈనివారు = అవకాశం కల్గించని వారే సుమా!; రాజదండితుండు = రాజుచే శిక్షించబడిన 
వాడు; అకృత+అపరాధున్‌ = తప్పు చెయ్యని వాడిని; క్రూరదండ దూషితున్‌= కఠినమైన శిక్షదే చెరచబడినవాడిగా; చేసిన+అతండు+చూవె 
= చేసినవాడే సుమా! 


తాత్సర్యం: సేవకులై పరుల నాశ్రయించి వారి బెదిరింపులనూ, దూషణలనూ, పెట్టేబాధలనూ సహిస్తున్న అధములు 
ముందటి జన్మలో మిక్కిలి గర్వంతో, వదరుబోతులై వాగుతూ నిరపరాధులైన వారిని తమ ఇష్టానుసారం తిట్టుతూ 
కొట్టుతూ ప్రవర్తించిన వారే సుమా! దేవీ! అట్లాంటి వారి మీద దయచూపటం మంచిది. ధనవంతుల ఇండ్లకేగి 
అక్కడ ద్యారపాలకులచే అడ్డగించబడి దైన్యంతో దుఃఖించే జనులు ముందటి జన్మలో తమ దర్శనార్ధమై పెద్దలు 
రాగా వారికి అవకాశమియ్యని దుర్మార్గులే సుమీ! ఈనాడు రాజదండనకు గురియైనవాడు పూర్వజన్మలో ఏ 
అపరాధం చెయ్యని వాడికి కఠినమైన శిక్షవిధించిన వాడే సుమా! 


తే. విను నష్టసకలధను లగు । జనములు నిక్షేప మిడిన సరకులు దొలుబా 
మున మగుడ నీక నెపమిడి | కొనినట్టి యసత్య లోభ కుత్సితు లతివా! 108 


ప్రతిపదార్థం: అతివా! = ఓ మగువా! విను = (శ్రద్దగా ఆకర్షించుము; నష్టసకల ధనులు+అగు+జనములు = పోగొట్టుకొన్న 

సమస్తమైన ధనములు గల నరులు; నిక్షేపషము+ఇడిన = తమ దగ్గర దాచనిచ్చిన; సరకులు = వస్తువులు;మగుడన్‌ = మళ్ళీ; 

ఈక = ఇవ్వక; తొలు బామునన్‌ = ముందటి జన్మలో; నెపము+ఇడి = ఏదో ఒకసాకు పెట్టి; కొనిన+అట్లి = పుచ్చుకొన్న; 
యు యు 

అసత్య లోభకుత్సితులు = అసత్యవాదులు, లోభులు, కపటులు సుమా! 


తాత్పర్యం: గౌరీ! సకలధనాలు కోల్పోయి అల్లాడుతున్నవారు పూర్వజన్మలో తమ దగ్గర దాచుటకై ఉంచిన 
వస్తువులను తిరిగి వాళ్ళకు ఇవ్వక ఏదో ఒకసాకు చూపి కాజేసిన అసత్యవాదులు, లోభులు, కపటులు సుమా! 


క. తమబంధులు. దారును నొ | క్కమరియ తెగటాటువారు కరుణారహిత 
త్వమునం దొలుమేన వెడపగ | నమేయ నరవధము సేసినట్టి దురాత్ముల్‌.' 109 


ప్రతిపదార్థం: తమబంధులున్‌ = తమచుట్టాలూ; తారును = తామున్నూ; ఒక్కమరి+అ = ఒకేసారి, ఒకేతడవ; తెగటాజువారు 
= నళించేవారు; కరుణారహితత్వమునన్‌ = దయాశూన్యులై; తొలుమేనన్‌ = మునుపటి జన్మలో; వెడపగన్‌ = నిష్కారణ 
విరోధంతో; అమేయ = మితిలేని; నరవధము = మనుజ సంహారం; చేసినట్టి = కావించిన; దుర్‌+ఆత్ముల్‌ = చెడుమనస్సు 
కలవారు సుమా! 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 689 


తాత్పర్యం: తమ చుట్టములూ, తామూ ఒకేసారి మరణం పాలైనవారు పూర్వజన్మలో కృపలేనివారై నిర్హేతుకమైన 
ద్వేషంతో బహుజనాన్ని చంపిన పాపాత్ములు సుమా! 


వ. అని యెఖింగించి యీశ్వరుం డీశ్వరితో నిట్లనియె. 110 
తాత్సర్యం: అని చెప్పి భవుడు మళ్ళీ భవానితో ఇట్లా అన్నాడు. 


సీ, “ఇంతి! నా చెప్పిన యిప్పాపకర్ములం । దటికును నరకంబు దప్ప; దందు( 
బడుపాటు లెల్లను బడివచ్చి నరులైన | యప్పుడు వాటిల్లునట్టి తెజింగు 
లివి యట్లు గాకయు నెక్కుడుగాని పా । పంబుల మానుషభవము గలుగు 
నిట్లైన నమ్మేన నే కర్మమున ఫల । మైనను మానవు లనుభవింప; 


ఆ. రోపి మునులు దేవయోనులు నత్తను | వునన తపము ఫలము లనుభవింతు 
రనిన దేవి 'యెటు(గ నయ్యె మీదయ+ బెక్కు। లర్ధములు గృతార్జ నైతి ననియె. 111 


ప్రతిపదార్థం: ఇంతి! = ఓ చెలువా!; నాచెప్పిన = నేను నుడివిన; ఈ+పాపకర్ములు = ఈ పాపకృత్యాలు చేసినవారు; 
అందణకును = ఎల్లరకూ; నరకంబు తప్పదు = నరకబాధలు అనుభవించక తప్పదు; అందున్‌ = ఆ నరకలోకంలో; 
పడుపాటులు+ఎల్లనున్‌ = పొందవలసిన కష్టాలన్నీ; పడివచ్చి = అనుభవించివచ్చి; నరులు+ఐన+అప్పుడు = తిరిగి మానవులై 
పుట్టినప్పుడు; పాటిల్లు+అట్టి+తెబిగులు+ఇవి = సంభవించబోయే గతులివి; అట్టు+కాకయున్‌ = అట్టాకాకుండాను; 
ఎక్కుడు+కానిపాపంబులన్‌ = అధికములుగాని పాపాలచేత; మానుషభవము కలుగున్‌ = మనుష్యజన్మ లభిస్తుంది. ఇట్టు+ఐనన్‌ 
= ఈ విధంగా లభించినప్పుడు; ఆ+మేనన్‌ = ఆ శరీరమునందు; ఏకర్మమున ఫలము+ఐనను = ఎట్టి కర్మ ఫలితమైనా; 
మానవులు = నరులు; అనుభవింపరు = పొందరు; ఓపి = సమర్ధులై; మునులు = మునీశ్వరులు; దేవయోనులున్‌ = దేవజాతుల 
వారునూ; ఆ+తనువునన = ఆ దేహమునందే; తపము ఫలములు = తపస్సుయొక్క ఫలాలు; అనుభవింతురు = అనుభవిస్తారు; 
అనినన్‌ = అని శంభుడు పల్కగా; దేవి = శాంభవి; మీదయన్‌ = నాథా! మీ యొక్క కృపచే; పెక్కులు+అర్థములు = 
పలువిషయాలు; ఎణు(గన్‌+అయ్యెన్‌ = తెలిసికొనగలిగాను; కృతార్థన్‌+ఐతిన్‌ = ధన్యురాల నయ్యాను; అనియెన్‌ = అని చెప్పింది. 


తాత్సర్యం: 'కాత్యాయనీ! నే చెప్పిన ఈ పాపులందరికీ నరకం తప్పదు. పూర్వం తా మొనర్చిన దురితాలవలన 
నరకలోకంలో నానాబాధ లనుభవించి మళ్ళీ వీరు పుడమిలో నరులై జని శ్రంచినపుడు వారికి ఈ చెప్పబడిన గతులు 
కలుగుతాయి. అధికములైన పాపకృత్యాలు సల్పనివారికి మనుష్య జన్మ కలుగుతుంది. అయితే ఆ శరీరమందే 
మనుషులు తాము చేసిన కర్మఫలాలు అనుభవించరు. కాని, మునీశ్వరులు, యక్షగరుడగంధర్వ కిన్నర కింపురుషాది 
దేవయోనులు మాత్రం తాము సల్పిన తపః ఫలాలను ఆ దేహములందే అనుభవిస్తారు అని పరమేశ్వరుడు పల్కగా 
'దేవా! మీ కృప వలన పెక్కు సంగతులు తెలిసికొని ధన్యురాలనయ్యాను” అని పార్వతి పలికింది. 


వ. అని వెండియు న ద్దేవునితో 'మనుజు లపరజన్మంబునంగాని కర్మఫలంబు లనుభవింప రంటిరి; తప్పు చేసిన 
నరుల నరపతు లిట్టి తప్పున కిట్టి దండంబను నిరూపణంబున దండించెద రని యక్కర్మంబు ఫలం 
బప్పుట్టువునన యనుభవించుట గాదె? యనిన గౌరికి గంగాధరుం డిట్లనియె. 112 


690 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని వెండియున్‌ = అని మరలా; ఆ+దేవునితోన్‌ = ఆ శంకరుడితో; మనుజులు = నరులు; అపర 
జన్మంబునన్‌+కాని = తరువాతి జన్మలో తప్ప; కర్మఫలంబులు; అనుభవింపరు; అంటిరి = మీరన్నారు గదా!; తప్పు చేసిన, 
నరులన్‌, నరపతులు = రాజులు; ఇట్టి తప్పునకున్‌ = ఇటువంటి దోషానికి, ఇట్టిదండంబు = ఇటువంటి శిక్ష; అను 
నిరూపణంబునన్‌ = అనే నిర్ణయంతో; దండించెదరు; అని = అని గౌరి పలికి; ఆ+కర్మ ఫలంబు; ఆ+పుట్టువునన = ఆ 
జన్మలోనే; అనుభవించుట+కాదు+ఎ? = అనుభవించినట్లవుతున్నది కదా! అనినన్‌ = అని పలుకగా; గౌరికిన్‌; గంగాధరుండు 
= గంగను తలపై ధరించిన శివుడు; ఇట్టు+అనియెన్‌ = ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని వచించి మహేశ్వరి మళ్ళీ మహాదేవుడితో ఇట్టా అన్నది. నాథా! ఇపుడు మనుషులు చేసే 
కర్మలయొక్క ఫలాలు మున్ముందు కలుగబోయే జన్మలందే వారు అనుభవిస్తారు అని మీరన్నారుకదా! మరి 
తప్పొనర్చిన జనులను ఈ తప్పునకు ఇట్టి శిక్ష అని శాస్త్ర విధి ననుసరించి నిర్ణయించి రాజు దండిస్తున్నాడు కదా! 
అపుడు మనుషులు తమ కర్మఫలాలు ఈ లోకంలోనే ఈ దేహమందే అనుభవించినట్లవుతున్నది. మరి తమరు ఉత్తర 
జన్మలందే వారికి కర్మ ఫలానుభవం అని చెప్పటానికి హేతువేమిటి?” అని ప్రశ్నించింది. అందుకు ఈశ్చరు డిట్టా అన్నాడు. 


సీ.  'జనపతుల్‌ దమ రాజసంబున దండించి । నారుగా నొల్లక నరుల తప్పు 
లకు€ దగు దండంబు లన వారి బఅతురు; । తక్కొరు లెవ్వరు దప్పుసేయ 
వెజిచుటకై యట్టి విధి మూండుటది పూర్వ । కర్మంబువలనన కాని, యపుడు 
గలిగిన తప్పునం గా' దన్న నాదేవి । 'యవనీశ దండితు€ డైన నరున 


తే. కఘము వాయునొ? పాయదో? యనిన నీశ్వ । రుండు 'నృపదండితుడు యమదండమునను 
బడండు; లేని తప్పున నరు బణిచినతని(। బటుపకున్నాతనిని యమబాధ వొందు. 113 


ప్రతిపదార్థం: జనపతుల్‌ = (ప్రభువులు; తమరాజసంబునన్‌ = తమ యొక్క అధికారంతో (దుర్గర్వంతో); దండించినారు+కాన్‌ 
= శిక్షించిన వారుగా; ఒల్లక = అంగీకరించక; నరులతప్తులకున్‌ = మనుషులు చేసిన అపరాధాలకు; తగు = అర్హములైన; 
దండంబులన = శిక్షలచేతనే; వారిన్‌ = ఆ దోషులను; పజతురు = బాధిస్తారు; తక్కు+ఒరులు+ఎవ్వరున్‌ = 
మిగిలినవారెవ్వరునూ; తప్పు+చేయన్‌+వెజుచుటకై = తప్పిదము లొనర్ప భయపడటానికై; అట్టివిధి = అట్టి కీడు; మూం 
డుట+అది = సంభవించటమనేది; పూర్వ కర్మంబు వలనన కాని = ముందటి జన్మలో చేసిన కర్మవలననే తప్ప; 
అపుడు+కలిగిన = అప్పుడు చేసిన; తప్పునన్‌+కాదు = అపరాధంవలనకాదు; అన్నన్‌ = అని పరమశివుడు పల్కగా; ఆ+దేవి 
= ఆ పరమేశ్వరి; అవనీ+-ఈశ+దండితుండు+ఐన = ధరణీ వల్లభుడి చేత శిక్షించబడినట్టి; నరునకున్‌ = మనిషికి; అఘము 
పాపం; పాయును+ఒ? = తొలగుతుందా?; పాయదు+ఓ? = తొలగదా?; అనినన్‌ = అని (ప్రశ్నించగా; ఈశ్వరుండు; 
నృపదండితుండు = రాజుచే శిక్షించబడ్డవాడు; యమదండముననున్‌ = యముడి యొక్క శిక్షను; పడండు = అనుభవించడు; 
లేని తప్పునన్‌ = చెయ్యని దోషంచేత అనగా తప్పు చెయ్యకున్నా; నరున్‌ = మనిషిని; పటిచిన+అతనిన్‌ = బాధించిన వాడిని; 
పణుపక+ఉన్న+ఆతనినిన్‌ = తప్పు చేసినా దండించకున్నవాడిని; యమబాధ పొందున్‌ = యముడి వలన బాధ కలుగుతుంది. 


తాత్సర్యం: రాజులు కేవలం తమకున్న అధికారదర్సంతో శిక్షిస్తున్నామని తలపోయక జనులు చేసే తప్పులకు తగిన 
దండన విధించి వారిని బాధిస్తారు. ఇతరులు అట్లాంటి తప్పులు చేయటానికి భయపడతారు అనే ఉద్దేశంతోనే 
వారట్టా చేస్తారు. రాజ దండనకు గురికావటం అన్నది పూర్వం తను చేసికొన్న కర్మ వలననే సంప్రాప్తిస్తుంది కాని 
ఇప్పుడు తను చేసిన తప్పువలన కాదు” అని శివదేవుడు వ్యాఖ్యానించగా గౌరీదేవి, దేవదేవా! రాజుచే దండించబడిన 


ఆనుశాసనిక పర్వము - పంచనూశ్వాసము 691 


వాడికి పాపం తొలగుతుందా? తొలగదా?” అని అడిగింది. 'పాలకుడిచేత దండింపబడినవాడు మజీ యమదండన 
పొందడు. తప్పు చెయ్యని వాడిని దండించినా, తప్పు చేసిన వాడిని దండించక విడిచిపెట్టినా తప్పక అతడు 
యమదండనకు గురి జాతాడని పార్వతికి పరమేశ్వరుడు ప్రతివచించాడు. 


వ. అని నిర్దేశించి వెండియు. 114 
తాత్సర్యం: అని ఈశ్వరుడు నిర్ణయమపూర్వకంగా చెప్పి మరల (ఇట్టా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం). 


క. “విను తమ చేసిన కర్మం । బున ఫల మెవ్వరికిం ద్రోచి పుచ్చంగ రా; దె 
ట్లును గుడువక పో దది యన । విని పార్వతి యిట్టు లనియె విభునకు. గృష్టా | 115 


ప్రతిపదార్థం: విను = గౌరీ! వినుము; తమ చేసిన = తామొనర్చిన; కర్మంబునఫలము = పనుల వలని ఫలం; ఎవ్వరికిన్‌ 
= ఎట్టివారికిన్నీ; (త్రోచిపుచ్చన్‌+ కన్‌+రాదు = తొలగద్రోయుటకు వీలుపడదు; అది = ఆ కర్మ ఫలం; ఎట్టును = ఏ 
విధంగానైన; కుడువక = అనుభవించక; పోదు = నశించదు; అనన్‌ = అని శంకరుడు చెప్పగా; విని = ఆలకించి; పార్వతి; 
విభునకున్‌ = తన భర్తకు; కృష్ణా! = శ్రీ కృష్ణా! ఇట్టు+అనియెన్‌ = ఇట్లా అన్నది అని నారదుడు దేవి పల్కిన మాటలను 
వాసుదేవుడికి తెలిపాడు. 


తాత్పర్యం: 'పార్వతీ! వినుము. తాము చేసిన కర్మఫలాలను తొలగ (త్రోసికొనడానికి ఎంతటి వారికిన్నీ శక్యంగాదు. 
ఆ కర్మలఫలం అనుభవించితీరవలసిందే' అని శంకరు డనగా పార్వతి మళ్ళీ శ్రీకృష్ణా! ఇట్లా అన్నది. 


తే. 'కర్మఫలములు గుడిచినం గాని పోవ । వంటి; వాని. బ్రాయశ్చిత్త మపహరించు 
నందు; రశ్వమేధంబున నఖిల పాప । ములును జెడు ననంగా విందు భూతనాథ!' 116 


ప్రతిపదార్థం: భూతనాథ! = భూతగణాలకు (ప్రభుడవైన ప్రాణేశ్వరా[ కర్మఫలములు = చేసిన కర్మల యొక్క ఫలాలు; 
కుడిచినన్‌+కాని = అనుభవిస్తే కాని; పోవవు+అంటి = తొలగవు అని చెప్పినావు; వానిన్‌ = ఆ కర్మఫలాలను; ప్రాయశ్చిత్తము 
= పాపపరిహారార్థమైన (క్రియ; అపహరించున్‌+అందురు = పోగొట్టుతుందని చెప్పుతారు; అశ్వమేధంబునన్‌ = అశ్వమేధయాగం 
వల్ల; అఖిల పాపములును = సమస్త దురితాలూ; చెడున్‌ = నశిస్తాయి; అనయగాన్‌+విందున్‌=అని చెప్పగా వింటున్నాను. 


తాత్సర్యం: 'జీవితేశ్వరా! కర్మఫలాలు అనుభవించక తీరదని తమరు వచిస్తున్నారు. (ప్రాయశ్శిత్తాలవలన దోషాలు 
తొలగిపోతాయని అంటారు. అశ్వమేధయాగం చేస్తే సర్వపాపాలు పటాపంచలవుతాయనే మాటలు వింటున్నాను. 


వ. అని పలికి 'యిది యెట్లొకో? యనుటయు భవుండు. 117 


ప్రతిపదార్థం: అని పలికి = అని వచించి; ఇది+ఎట్టు+ఒకో? = ఈ సంగతి ఏమిటో?; అనుటయున్‌ = అని గౌరి అడుగగా; 
భవుండు = శివుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: పార్వతీదేవి ఈ రీతిగా పలికి “ఈ కర్మానుభవం విషయం ఎట్టిది?” అని అడుగగా శంభు'డిట్టా 
అన్నాడు. 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. “అతివ! కామకృతములైన కర్మంబుల | ఫలము లనుభవింప వలయు; వినుమ 
కామకృతము చెడుట గలుగు6 బ్రాయశ్చిత్త । మాచరింప సంశయంబు వలదు. 118 


ప్రతిపదార్థం: అతివ! = ఓ తరుణీ! కామ కృతములు+ఐన = కోరికతో చేసినట్టివగు; కర్మంబులఫలములు = కర్మల 

యొక్క ఫలాలు; అనుభవింపన్‌ వలయున్‌ = అనుభవించే తీరాలి; వినుము = పార్వతీ! శ్రద్దగా ఆలకించుము; ప్రాయళ్చిత్తము+ 

ఆచరింపన్‌ = దోషపరిహారార్థం చేయునట్టిక్రియ వల్ల; అకామకృతము = ఏ సంకల్పం లేక చేయబడినట్టి కర్మయొక్క ఫలం; 
థ ల ౧ లట 

చెడుట+కలుగున్‌ = నశించిపోవటం జరుగుతుంది; సంశయంబు వలదు = సందేహించ నక్కరలేదు. 


తాత్పర్యం: 'దేవీ! కోరి కోరి చేసిన కర్మల యొక్క ఫలాలు తాను అనుభవించక తీరదు. ఎట్టి సంకల్పం లేక, 
అజ్ఞానం వల్లనో, పరాకువల్లనో చేసిన కర్మల యొక్క ఫలం మాత్రం ప్రాయశ్చిత్తం వలన తప్పక నశిస్తుంది. ఈ 

Gy ౧ ¢3 = శ్‌ 
విషయంలో సంశయం వద్దు. 


క. కావున గుడువక పొలియదు । దేవాసురమునులకైన దేవీ! కర్మో 

ద్దావితఫల మీయర్దము । నీవలవటిపుము భవన్మనీష( దిరముగన్‌. 119 
ప్రతిపదార్థం: కావునన్‌ = కాబట్టి, కనుక; దేవీ! = (ప్రేయసీ!; కర్మ+ఉద్భావితఫలము = కర్మల వలన ఉద్భవించిన (జనించిన) 
ఫలం; దేవ+అసుర+మునులకున్‌+ఐనన్‌ = వేల్పులకైనా, రాక్షసులకైనా, మునీశ్వరులకైనా; కుడువక = అనుభవించక; పొలియదు 


= నశించదు, సమసిపోదు; ఈ+అర్థమున్‌ = ఈ సంగతిని; నీవు = నీవు; భవత్‌+మనీషన్‌ = నీ బుద్దియందు; తిరముగన్‌ 
= స్థిరంగా, గట్టిగా; అలవణపుము = అభ్యసించుము,(ధరించుము). 


తాత్సర్యం: రమణీ! కనుక దేవతలకైనా, రక్కసులకైనా, మునులకైనా మరెవ్వరికైనా తాము చేసిన కర్మల ఫలం 


తామే అనుభవించక నశించదు. ఈ విషయాన్ని స్ట్‌ బుద్దిలో దృఢంగా పదిలపరచుకొమ్ము'! 


వ. అని చెప్పి య ప్పరమేశ్వరుండు వెండియు. 120 


ప్రతిపదార్థం: అని చెప్పి = అని పలికి; ఆ+పరమ+-ఈశ్వరుండు = ఆ మహేశ్వరుడు; వెండియున్‌ = మరల. (ఇట్టా 
అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అని నుడివి మహాదేవుడు మళ్ళీ అంబికతో ఇట్టా అన్నాడు. 


క సుకృతముల నరుండు నాకము । నకు€ జను; నవి గొంచెమైన నరుండ యగును; వా 
నికి దివి కేంగి డిగిన యత । నికి మానుష వైభవములు నెటియం గల్లున్‌.” 121 


ప్రతిపదార్థం: నరుండు = మానవుడు; సుకృతములన్‌ = పుణ్యాలచేత; నాకమునకున్‌ = స్వర్గానికి; చనున్‌ = వెళతాడు; 
అవి = ఆ పుణ్యాలు; కొంచెము+ఐనన్‌ = స్వల్పమైతే; నరుండు+అ = నరుడే; అగున్‌ = అవుతాడు; వానికిన్‌ = ఆ 
మనుజుడికి; దివికిన్‌+ఏంగి = స్వర్గలోకానికి వెళ్ళి; డిగిన+అతనికిన్‌ = అక్కడ నుండి భువికి వచ్చిన వాడికి; మానుష 
వైభవములు = మనుషులకు కలిగే శుభములు; నెజయన్‌ = పూర్ణంగా; కల్లున్‌ = లభిస్తాయి. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 693 


తాత్పర్యం: మానవుడు పుణ్యాలొనర్భి స్వర్గలోకానికి వెళ్ళుతాడు. ఆ పుణ్యములు అల్పములైతే పుడమిలో మనుష్యుడై 
పుట్టుతాడు. ఇట్లా అల్పపుణ్యుడికీ, స్వర్గానికి వెళ్ళి మరలి వచ్చిన వాడికి మనుష్య భోగాలు పూర్ణంగానే లభిస్తాయి.” 


వ. అని నిర్దేశించి యుద్దేశ రూపంబునం గర్మంబుల తెజం గెటింగించి 'యింక నేమి యడుగవల తడుగు” 
మనిన నంబిక “కర్మ కరణంబు జంతువశంబు గ్రహవశంబునా రెండు తెటింగులం జెప్పదు; రం దెయ్యది 
దృఢం? బని యడుగుటయు మృడుం డిట్లనియె. 122 


ప్రతిపదార్థం: అని నిర్దేశించి = అని నిర్ణయించి; ఉద్దేశరూపంబునన్‌ = తలంచిన విధంగా; కర్మంబుల తెజంగు = 
కర్మముల యొక్క స్వరూపం, విధానం; ఎటింగించి = తెలిపి; ఇంకన్‌, ఏమి+అడుగన్‌+వలతు = ఏ విషయం అడుగదలచావో; 
అడుగుము; అనినన్‌ = అని శంభు డనగా; అంబిక = గౌరి; కర్మకరణంబు . కర్మలు చేయటం; జంతువశంబు = 
ప్రాణులకు అధీనం; (గ్రహవశంబు = సూర్యాది గ్రహాల యొక్క అధీనం; నాన్‌ = అని; రెండు తెజంగులన్‌ = రెండు 
విధాలుగా; చెప్పుదురు; అందున్‌ = ఆ రెంటిలో; ఏ+అది(ఎయ్యది) = ఏది; దృఢంబు = బలీయం; అని+అడుగుటయున్‌ 
= అని ప్రశ్నించగా; మృడుండు = శంకరుడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ (ప్రకారం గిరీశుడు గిరిజకు తెల్సి 'ఉమా! నేను భావించిన చందంగా నీకు కర్మస్వరూపం 
వివరించాను. ఇంకా ఏమైనా అడుగదలంచితే అడుగు” మన్నాడు. పార్వతి, 'దేవా! కర్మాచరణం జీవుల వశమనీ, 
సూర్యాది[గ్రహాలకు అధీనమనీ రెండు విధాలుగా చెప్పుతుంటారు. ఇందులో ఏది బలీయమో సెలవియ్యండి” అని 
అడిగింది. అందుకు ఈశు డిట్లా అన్నాడు. 


తే. “నాతి! విను గ్రహచారంబు హేతువులుగ | నశుభములు శుభములు నరు€ డాచరించు; 
గ్రహము చేయించునే? తాన కాక చేంత | కొడయు. డటుగాన ఫలములు గుడువ వలయు. 123 


ప్రతిపదార్థం: నాతి! = ఓ సుందరీ!; విను = వినుము; (గ్రహచారంబు = (గ్రహముల యొక్క సంచారం; హేతువులుగన్‌ 
= కారణంకాగా; నరుండు = మనిషి అశుభములున్‌ = చెడుపనులనూ, పాపకార్యాలనూ; శుభములున్‌ = మంచిపనులనూ, 
పుణ్యకార్యాలనూ; ఆచరించున్‌ = చేస్తాడు; చేంతకున్‌ = కర్మకు; ఒడయండు = అధికారి; తాను+అ+కాక = కేవలం తానే 
తప్ప; [గ్రహము చేయించును+ఏ? = గ్రహం తన చేత ఆ పని చేయిస్తుందా? చేయించదనిభావం; అటు+కాన = అందుచేత; 
ఫలములు = కర్మలయొక్క ఫలాలు; కుడువన్‌+వలయున్‌ = తాను అనుభవించవలసిందే. 


తాత్సర్యం: కాత్యాయనీ! గ్రహాల యొక్క సంచారం కారణంగా నరుడు శుభాశుభకర్మలు చేస్తాడు. ఆ కర్మ 
లన్నింటికీ తానే అధికారి. గ్రహాలు తన చేత ఆ పనులు చేయించటం లేదు కదా! కనుక ఆ కర్మఫలాలు తానే 
అనుభవించక తప్పదు.” 


విశేషం: గ్రహాలు తొమ్మిది. సూర్యుడు 2)చంద్రుడు 3)అంగారకుడు 4)బుధుడు 5)బృహస్పతి 6)శు(క్రుడు 7)శని 
8ిరాహువు 9)కేతువు. అంగారకుడిని కుజుడంటారు. బృహస్పతికి గురుడని పేరు. 


'ద్రుతాంతమైన 'కావునన్‌ అనేదానిలో “వు” లోపించగా శేషించిన రూపం కానన్‌. అటుగానన్‌ అని ద్రుతాంతంగా 
దీనికి పూర్వకవి ప్రయోగాలు కోకొల్లలు. కాని, భారతంలో ఇది కళగానే కన్పిస్తుంది. 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


మ. 'ధృతరాష్టుండును బుత్రులున్‌ వనము; గుంతీనందనుల్‌ సింహముల్‌; 
మతి నూహింప నసింహమైన వనమున్‌ మర్దింతు; రెందున్‌ వనా 
వృత వృత్తంబులుగాని సింహములకున్‌ వేగంబు చేటొందు; గా 
న తగం బొందుట కార్య మీయుభయమున్‌ సంతుష్టిమై నున్కికిన్‌.” (ఉద్యో. 1-358) 


'కానన్‌ అనేది ద్రుతప్రకృతిక మైనప్పటికీ తిక్కనగారు దీనిని కళగానే స్వీకరించారు. లేకపోతే ద్రుతసంధికార్యాలు 
ప్రవర్తించి 'కానందగనో అను రూపం సిద్దించి ప్రాసమై(త్రికి భంగం కలిగి ఉండేది. 


వ. అనిన 'జా వనునది యేమి? యని యుమ యడుగ నీశానుం డిట్లనియె. 124 


పతిపదారం: అనినన్‌ = అని శివుడు తెలుగా; ఉమ = పార్వతి, చావు+అనునది = మరణమనేది; ఏమి = ఏమిటి?; అని, 
& న్‌ స ఖీ 
అడుగన్‌ = (పశించగా; ఈశానుండు = ఈశరుడు; ఇటు+అనియెన్‌. 

(ప్రళ్ని లో ఇట్లు 


తాత్పర్యం: అనగా విని పార్వతి “చావు అంటే ఏమిటి? అని అడుగగా, శివుడు ఇట్లా అన్నాడు. 


తే. 'నిత్యుం డాత్ముండు; దేహ మనిత్య; మతండు । ముదిమి. దెవులున వికృతమై యది వికలత( 
బొందుటయు, దాని దొటి(గి తాం బోవునట్టి । దశకు మరణ మ న్వేరయ్యె దనులతాంగి! 125 


ప్రతిపదార్థం: తనులతా+అంగి! = సన్నని తీగవంటి శరీరంకలదానా!; ఆత్ముండు = జీవుడు; నిత్యుడు = నశించనివాడు, 
శాశ్వతుడు; దేహము = శరీరం; అనిత్యము = శాశ్వతం కానిది, నశించిపోయేది; ముదిమిన్‌ = ముసలితనం చేతనూ; 
తెవులునన్‌ = రోగాల చేతనూ; వికృతము+ఐ = పరిణామం పొందినదై, మార్పు చెందినదై; అది = ఆ మేను; 
వికలతన్‌+పొందుటయున్‌ = శక్తిని గోల్ఫోవగా; దానిన్‌ = తనువును; తొజంగి = విడిచి; తాన్‌ = జీవుడు; పోవునట్టి దశకున్‌ 
= వెళ్ళిపోయేస్టితికి; మరణము+అన్‌ = చావు అనే; పేరు+అయ్యెన్‌ = నామం ఏర్పడింది. 


తాత్పర్యం: 'తీగవంటి సన్నని శరీరం గల చెలీ! జీవుడు శాశ్వతంగా ఉండేవాడు. దేహం అట్టాంటిది కాదు; 
నశించిపోయే స్వభావం కలది. దేహాత్మల కున్న తేడా ఇది. అయితే ముసలితనం చేత, రోగాల చేత మారిపోయి 
క్షీణించి శరీరం నశించే వేళ జీవుడు దానిని విడిచి వెళ్ళే స్థితికి మరణం అని పేరు. 


విశేషం: భగవర్గీతోపనిషత్తులోని సాంఖ్యయోగం దేహాత్మ లక్షణాలను “న జాయతే [మయతే వా కదాచిత్‌”; “వేదాల వినాశినం 
నిత్యం”; “వాసాంసి జీర్ణాని యథా విహాయ”; “దేహీ నిత్య మవధ్యోత_ యం” ఇత్యాది శ్లోకాలలో విపులంగా చర్చించింది. 


క్ర జీవుడు జీర్ణ శరీరము€ బోవిడిచి నవంబు( బొంద బుట్టను పేరం 
దా వెలయుం దద్దశ జీ । వావలి వర్తించు నిటు గతాగతపరయ.” 126 


ప్రతిపదార్థం: జీవుడు = ఆత్మ; జీర్ణ శరీరమున్‌ = శిథిలమైన శరీరాన్ని; పోన్‌ విడిచి = పరిత్యజించి; నవంబున్‌ = 
నూతనమైనదాన్ని, (క్రొత్తదానిని; పొందన్‌ = (గ్రహించటానికి; పుట్టు+అనుపేరన్‌ = పుట్టుతున్నాడు అనే పేరుతో; తాన్‌ = తాను; 
వెలయున్‌ = వెలుగొందుతున్నాడు; తత్‌+దశన్‌ = ఆ స్టితియందు; జీవ+ఆవలి = ప్రాణిసమూహం; ఇటు = ఈ (ప్రకారం; 
గత+ఆగత+పర+ఐ = పోవుట, వచ్చుట అనువాటికి అధీనమై - రాకపోకలకు అనగా చావు పుట్టువులకు లోబడి; వర్తించున్‌ 
= మెలగుతుంది; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 695 


తాత్సర్యం: జీవుడు శిథిలమైన శరీరాన్ని వదలి (క్రొత్త దేహాన్ని చేకొనే దానికే పుట్టుక అని పేరు. ప్రాణులు ఈ 
విధంగా కర్మమూలకములైన దేహాలను ధరిస్తూ విడుస్తూ అంటే జనన మరణాలకు అధీనులై (ప్రవర్తిస్తుంటారు. 


విశేషం: “వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్లోతి నరో౭_పరాణి, 
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ.” (భగ. 2-22) 


మానవుడు శిథిలాలైన వస్తాలను వదలి నూతన వస్రాలను ఎట్టా ధరిస్తాడో, అట్టే జీవుడు కూడ శిథిలాలైన 
శరీరాలను విడిచి (క్రొత్తవైన ఇతర శరీరాలను పొందుతున్నాడు. 
ఇత్యాది గీతాశ్టోకాలు ఇక్కడ స్మర్తవ్యాలు. 


వ. అనిన విని పార్వతి శర్వునితో “బాలురు చచ్చుటకును వృద్దులు పెద్ద కాలంబు బ్రదుకుటకును గారణం 


(ప 


బేమి? యనుడు నతండు. 127 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; పార్వతి; శర్వునితోన్‌ = శంకరుడితో; బాలురు = పిల్లలు; చచ్చుటకును; వృద్దులు = 
ముసలివారు; పెద్దకాలంబు = పెక్కు సంవత్సరాలు; బ్రదుకుటకును; కారణంబు+ఏమి; అనుడున్‌ = అని (ప్రశ్నించగా; 
అతండు = శివుడు. (ఇట్లా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: శంభుడు అట్లా చెప్పగా విన్న గౌరీదేవి అతడితో 'మహేశ్వరా! పిల్లలు చావటానికి, పెద్దలు చిరకాలం 
జీవించటానికి హేతు వేమిటి?' అని ప్రశ్నించగా శివు డిట్లా బదులు చెప్పాడు. 


తే. “మేను జీర్హముగాం జేయు. గాని మరణ । మొంద( జేయదు విను కాల మెందు నరుని 
పూర్వకర్మంబు లాయువు( బొదల( జేయ | సన్నముగ6 జేయ బ్రదుకును జావుం గలుగు.’ 128 


ప్రతిపదార్థం: విను = గౌరీ వినుము; కాలము = కాలం అనేది; మేనున్‌ = శరీరమును; జీర్లముగాన్‌+చేయున్‌+కాని = 
చివికిపోయేటట్టు చేస్తుంది తప్ప; మరణము+ఒందన్‌+చేయదు = చనిపోయేటట్టు చేయలేదు; ఎందున్‌ = ఎక్కడైనా; 
నరునిపూర్వకర్మంబులు = మానవుడు పూర్వజన్మలో చేసికొన్న కర్మలు; ఆయువున్‌ = ఆయుష్యాన్ని, జీవితకాలాన్ని; 
పొదలన్‌+చేయన్‌ = వృద్ది పొందేటట్టు చేయగా; సన్నముగన్‌+చేయన్‌ = క్షీణించేటట్టు చేయగా; బ్రదుకును = జీవించటం; 
చావున్‌ = మరణించటం; కలుగున్‌ = సంభవిస్తాయి. 


తాత్పర్యం: 'దేవీ! విను. కాలం శరీరాన్ని శుష్కింపజేస్తుంది గాని చంపలేదు, నరుడు చేసిన పూర్వకర్మలే అతడి 
జీవిత కాలాన్ని పెంచటం చేత, క్షీణింప జేయడం చేత (బ్రతకటం, చావటం అనేవి సంభవిస్తాయి.” 


వ. _ అని చెప్పిన 'నాయు వేమిటం బెరు[గు? నెద్దానం దబుగు?' ననిన విని యుమకు నుమాపతి యిట్లనియె. 129 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌; ఆయువు = ఆయుస్సు; ఏమిటన్‌ = దేనిచేత; పెరుంగున్‌? = వృద్ది చెందుతుంది?; 
ఏ+దానన్‌ = దేనిచేత; తలు6గున్‌ = సన్నగిల్దుతుంది, క్షీణిస్తుంది?; అనినన్‌; విని; ఉమకున్‌; ఉమాపతి = శివుడు; 
ఇట్టు+అనియెన్‌ = ఇట్టా అన్నాడు. 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని శివుడు చెప్పగా ఆకర్షించి పార్వతీదేవి “జీవితేశ్వరా! ఆయుస్సు దేనిచే వృద్ది పొందుతుంది? దేని 
చేత క్షీణిస్తుంది? చెప్పు' మని అడిగింది. అందుకు ఉమావల్లభుడు ఇట్టా సమాధాన మిచ్చాడు. 


శివుడు పార్వతికి ఆయుర్చద్ధి క్షయంబులకు( గారణంబులు చెప్పుట. (సం.13 అను 01 15-2300). 


తే. 'క్షమయు సత్యంబు€ గృపయు శౌచమును గురుల । వలని భక్తియు నాయువు పొలుపు నిచ్చు; 
నలుక బొంకు క్రూరత శుచితాపగమము । గురువిరోధ మాయువు( గడు గుంద జేయు. 130 


ప్రతిపదార్థం: క్షమయున్‌ = సహనం, ఓర్పు; సత్యంబున్‌ = నిజం చెప్పటం; కృపయున్‌ = దయ; శౌచమును = 
పరిశుద్దత; గురులవలని భక్తియున్‌ = ఆచార్యుల యెడ భక్తి భావం, పెద్దల యందు భక్తి; ఆయువు పొలుపున్‌ = 
ఆయుర్దాయము యొక్క పెంపును; ఇచ్చున్‌ = కలుగ జేస్తాయి; అలుక = కోపం, బొంకు = అబద్దమాడటం; క్రూరత = 
కనికరం లేకుండటం, కర్కశత్వం; శుచితా+అపగమము = పరిశుద్దత నుండి తొలగటం, శౌచవిహీనత్వం; గురు విరోధము 
= ఆచార్యుడి పట్ట వైరం, దేశికులపై ద్వేషం; ఆయువున్‌ = ఆయుష్యాన్ని; కడున్‌ = మిక్కిలి; కుందన్‌+చేయున్‌ = తగ్గించి 
వేస్తాయి, క్షీణింపజేస్తాయి. 


తాత్పర్యం: 'సహనం, సత్యం, దయ, పరిశుద్దత, గురువులయందు భక్తి ఆయుస్సును వృద్దిపరుస్తాయి. (కోధం, 
అబద్దం, క్రూరత్వం, అపరిశుద్దత, గురుద్వేషం అనేవి ఆయుస్సును మిక్కిలి క్షీణింపజేస్తాయి గౌరీ! 


తే. తపమునను బ్రహ్మచర్యవ్రతమున హిత మి | తాశనమున రసాయనాభ్యాసమునను 
బెరుంగు నాయు; వాక్రియలపై నరుండు ప్రీతి । గలుగుటయు. బూర్వభవకృత కర్మ ఫలము. 131 


ప్రతిపదార్థం: తపమునను = తపస్సు చేతనూ; బ్రహ్మచర్యవ్రతమునన్‌ = (బ్రహ్మచర్య నియమపాలనం చేతనూ; 
హిత+మిత+అశనమునన్‌ = తగినట్టి, మితమైన ఆహారం చేతనూ; రసాయన+అభ్యాసమునను = జీవనౌషధాలను సేవించటం 
చేతనూ; అనగా ముసలితనం, మృత్యువును పోగొట్టే రసాయనాలను వాడటం చేతనూ; ఆయువు = ఆయుస్సు; పెరుంగున్‌ 
= వృద్ది చెందుతుంది; నరుండు = మానవుడు; ఆక్రియలపైన్‌ = తపస్సు మున్నుగా కలిగిన ఆ చర్యల మీద; ప్రీతి+కలుగుటయున్‌ 
= ఇష్టపడటం కూడ, మక్కువ చెందటం సైతం; పూర్వభవ = ముందటి జన్మలో; కృత = చేయబడిన; కర్మఫలము = 
కర్మలయొక్క ఫలమే సుమా! 


తాత్సర్యం: విష్ణుసహోదరీ! తపస్సు చేతనూ, (బ్రహ్మచర్యవ్రతానుష్టానం చేతనూ, ప్రియమైన, మితమైన ఆహారం 
స్వీకరించటం చేతనూ, జరామృత్యుహరణమైన జీవనౌషధాలను సేవించటం చేతనూ ఆయుర్దాయం పెరుగుతుంది. పై 
నుడివిన క్రియలమీద ఆసక్తి కలగటం కూడ ఆ నరుడు తొలుతటి జన్మలో చేసిన సుకృత కర్మల ఫలమే సుమా! 


క. తన లావున కధిక మయిన । పనిసేయు టయుక్తమును నపథ్యము నగు భో 
జనములు హరించు నాయువు; । వనిత! యవియు( బూర్వకర్మ వశతన కలుగున్‌. 132 


ప్రతిపదార్థం: వనిత! = ఓ వెలదీ!; తనలావునకున్‌ = తన శక్తికి, తన బలమునకు; అధికము+అయిన = మించిన, ఎక్కువైన; 
పనిచేయుట = పనులు సల్పటం; అయుక్తమును = తగనిదియు; అపథ్యమున్‌+అగు = హితం కానిదియు అగు; భోజనములు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 697 


= ఆహారాలు, తిండ్లు; ఆయువున్‌ = ఆయుస్సును; హరించున్‌ = నశింపజేస్తాయి; అవియున్‌ = పై జెప్పినవి; పూర్వకర్మ 
వశతన్‌+అ = మునుపటి జన్మలో చేసిన కర్మల ననుసరించే; కలుగున్‌ = సంభవిస్తాయి. 


తాత్సర్యం: గిరిజా! తన శక్తికి మించిన పనులు చెయ్యటం, అయోగ్యమైన, హితకరం కాని తిండ్లు తినటం వలన 
ఆయువు హరించుక పోతుంది. ఇట్లాంటివి పూర్వజన్మలో చేసిన కర్మల వల్లనే సంభవిస్తాయి. 


వ. మటియుననొక్క విశేషంబు సెప్పెద. 133 
తాత్సర్యం: ఇంకొక్క విశేషం చెప్పుతాను గౌరీ! వినుము. 


ఆ. సుకృతు లమరలోక సుచిరవాసులు నిట । దిగి చిరాయువులును నగుదు; రితరు 
లతిచిరముగ నరకగతు లయి తుది నాయు । వల్ప మగు మనుష్యు లగుట గలుగు.” 134 


ప్రతిపదార్థం: సుకృతులు = పుణ్యాత్ములు; అమరలోక సుచిరవాసులు = స్వర్గలోకంలో బహు దీర్భకాలం నివసించేవారు 
అవుతారు; ఇట దిగి = ఇలకు దిగివచ్చి; చిర+ఆయువులును+అగుదురు = దీర్చాయుష్మంతు లవుతారు; ఇతరులు = 
తక్కిన వారు, పాపాత్ములు; అతి చిరముగన్‌ = మిక్కిలి పెద్దకాలం; నరక గతులు+అయి = నరకలోకమునకు వెళ్ళినవారై; 
తుదిన్‌ = చివరకు, కడపట; ఆయువు = జీవితకాలం; అల్పము+అగు = తక్కువైన; మనుష్యులు+అగుట = మానవులై 
పుట్టటం; కలుగున్‌ = సంభవిస్తుంది, జరుగుతుంది. 


తాత్పర్యం: పుణ్యపురుషులు దేవలోకంలో సుఖా లనుభవిస్తూ బహుకాలం గడపి పుణ్యం క్షీణించగానే తిరిగి 
భూలోకంలో మానవులుగా పుట్టుతారు. అప్పుడు వారు పుడమిలో దీర్హకాలం జీవిస్తారు. పాపులు నరకలోకంలో 
యాతనలు అనుభవించి పిమ్మట భూమిలో నరులై జన్మిస్తారు. అపుడు వారు అల్పమయిన ఆయుస్సు కలిగి 
ఉంటారు.” 


విశేషం: దీర్భకాలం మనటానికి, అల్పకాలం జీవించటానికి ఆయాజీవులు చేసిన పుణ్యపాపాలే హేతువులని చెప్పటం జరిగింది. 


క. నా విని భవాని “పురుష । స్త్రీ విధములు రెండు గలవు త్రినయన! వానన్‌ 
జీవు(డు వర్తించు తెటి(గు | నీ వేర్పడం జెప్పవే!' యనియెం గంసారీ! 135 


ప్రతిపదార్థం: కంస+అరీ(కంసునికి విరోధి)! = కంసుడుని సంహరించిన శ్రీకృష్ణా; నాన్‌ = అని పరమేశ్వరుడు చెప్పగా; విని 
= ఆకర్షించి; భవాని = శివపత్ని అయిన పార్వతి; (త్రినయన! = మూడు కన్నులు గల శివా!; పురుష స్త్రీ విధములు = 
మగవాడని, ఆడుది అనే రీతులు; రెండు+కలవు = రెండున్నవి; వానన్‌ = ఆ రెంటిలో; జీవుడు = ఆత్మ; వర్తించు తెజం 
గు = మెలగే విధం; నీవు = తమరు; ఏర్పడన్‌ = విశదంగా, స్పష్టంగా; చెప్పవు+ఏ! = సెలవియ్యవా!; అనియెన్‌ = అని 
అడిగింది. 


తాత్సర్యం: కృష్ణా! (కృష్ణుడితో నారదు డంటున్నాడు) శివుడు చెప్పిన మాటలువిని భవాని మరల భవుడితో 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


“ప్రాణేశ్వరా! లోకంలో పురుషులనీ, స్తీ లనీ జీవులు రెండు రకాలుగా ఉన్నారు కదా! వారిలో జీవుడు ఎట్టా 
ప్రవర్తిస్తుంటాడో ఆ విషయం నాకు విస్పష్టంగా వివరించు” మని వేడుకొనింది. 


వ. అనిన విని మహాదేవుండు మహీధరతనయ కిట్లనియె. 136 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; మహాదేవుండు = ఈశ్వరుడు; మహీధరతనయకున్‌ = కొండ కొమార్తెకు, పార్వతికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని పార్వతి అడుగగా శంభుడు ఆమెతో ఇట్టా అన్నాడు. 


క, 'తాత్త్వికములైన పురుష । స్త్రీత్వంబులు లేవు పార్వతీ! జీవున; కా 
తత్త్వమున కహంకృతి( గ । ర్మిత్వ మొలసి భావ్యవిధమ మెయికొను చుందున్‌.” 137 


ప్రతిపదార్థం: పార్వతీ! = గౌరీ!; జీవునకున్‌ = ఆత్మకు; తాత్తికములు+ఐన = శరీరారంభక [ద్రవ్యాలైన భూమి, నీరు, నిప్పు, 
గాలి, ఆకాశం అనే మహాభూతాలు, అహంకారతత్త్యం, మహత్తత్త్యం, మూలప్రకృతి అనే తత్త్యాల భేదం వలన కలిగిన, 
పురుష స్తీత్వంబులు లేవు = మగతనం ఆడుతనం అనేవి లేవు; ఆ తత్త్వ మునకున్‌ = ఆ జీవభావానికి; అహంకృతిన్‌ = 
అహంకారం చేత; కర్మిత్వము+ఒలసి = కర్మసంబంధం లభించి; భావ్య విధము+అ = భావించినట్టుగానే స్తీ పురుషభేదం; 
మెయికొనుచున్‌+ఉండున్‌ = సంభవిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: 'గౌరీ! జీవుడికి మహదహంకారాదులైన తత్తాలలో భేదం వాటిల్లి మగవాడుగనో, ఆడుదిగనో జన్మించటం 
సంభవించదు. ఆత్మ స్తీ దేహం ధరించినా, పురుష శరీరం పొందినా ఆ ఇరవైనాలుగు తత్త్వాలు స్రీ పురుషులకు 
ఏకవిధంగానే ఉంటాయి. వాటిలో మార్పుండదు. అహంకారం వలన జీవుడికి కర్మ సంబంధం కలిగి ఆడుదిగనో, 
మగవాడుగనో రూపం ధరిస్తాడు.” 


విశేషం: భూమి, జలం, వాయువు, తేజస్సు, ఆకాశం అనే పంచమహాభూతాలూ, అహంకారతత్త్యం, మహత్తత్యం, మూల 
ప్రకృతి అనే ఎనిమిది ద్రవ్యాలతో శరీరం రూపొందుతుంది. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియాలు, 
వాక్కు, చేయి, కాలు, మలవిసర్దనద్వారం, మూత్రవిసర్జన ద్వారం(పాయువు, ఉపస్థ) అనే అయిదు కర్మేంద్రియాలూ, మనస్సూ, 
జ్ఞానేంద్రియ పంచకం చేత (గ్రహించబడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే అయిదు విషయాలూ మొత్తం ఈ ఇరవై 
నాలుగు శరీరాన్ని ఆశ్రయించుకొని ఉండే తత్త్వాలు. ఈ తత్త్వాలు పురుషుడికిగాని, స్ర్తీకి గాని ఏకవిధంగానే ఉంటాయి. 
అయితే ఆయాజీవులు చేసికొన్న పుణ్యపాప కర్మ ఫలాలైన సుఖదుఃఖాలు అనుభవించటానికి శరీరాలు ఏర్పడుతాయి. నేనే 
ఈ పని చేస్తున్నాను అనే అహంకరృృత్వ బుద్ది వలన ఆ పుణ్యపాప కర్మ సంబంధమైన సుఖదుఃఖానుభవం కొరకు జీవుడు 
శరీరం ధరిస్తాడు. అది పురుష దేహమైనా కావచ్చు; స్తీ దేహమైనా కావచ్చు. అంతేకాని అసలు ఆత్మకు స్త్రీత్వ పురుషత్వాలులేవు. 


వ. అని మటియును. 138 


తాత్సర్యం: అని చెప్పి మహాదేవుడు మళ్ళీ (ఉమతో ఇట్టా అన్నాడు అని తరువాతి పద్యంతో అన్వయం) 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 699 


ఆ. “కర్మములకుం గర్తగాం దాత్ము4 డతని స । త్త్వము రజస్సు. దమము వాత పిత్త 
కఫము లెట్లు మర్త్యకాయ గతము లగు । నట్ల పొందు. గర్త లవియ చూవె. 139 


ప్రతిపదార్థం: ఆత్ముండు = జీవుడు; కర్మములకున్‌ = కర్మలకు; కర్తకాండు = చేసేవాడు కాడు; వాతపిత్త కఫములు = 
వాతం, పిత్తం, శ్లేష్మం అనేవి; ఎట్టు = ఏ విధంగా; మర్హ్యకాయగతములు+అగున్‌ = మనిషి శరీరాన్ని పొందుతాయో; అట్టు+అ 
= ఆ రీతిగానే; అతనిన్‌ = జీవుడిని; సత్త్వము = సత్వగుణం; రజస్సు = రజోగుణం; తమము = తమోగుణం; పొందున్‌ 
= ఆ(శయిస్తాయి, కూడుతాయి; కర్తలు = ఆ పనులు చేసేవి; అవి?+అ+చూవె = ఆ సత్త రజ స్తమో గుణాలే సుమా! 


తాత్సర్యం: 'గౌరీ! ఆత్ముడు కర్మలకు కర్త కాడు. వాతం, పిత్తం, కఫం అనే త్రిదోషాలు శరీరాలను ఆశ్రయించుకొని 
ఉన్న చందంగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం జీవుడిని ఆశ్రయించి ఉంటాయి. ఈ మూడు గుణాలే 
కర్మలకు కర్తలు గాని జీవుడు మాత్రం కానేకాడు. 


విశేషం: “సత్త్వం రజస్తమ ఇతి గుణాః (ప్రకృతి సంభవాః, 
నిబద్నన్సి మహాబాహో! దేహే దేహిన మవ్యయమ్‌.” (భగ. 14-5) 


సత్త్వరజస్తమోగుణాలు (ప్రకృతికి సహజమైన గుణాలు. అవి నాశరహితుడైన ఆత్మను దేవమనుష్యాది 
దేహాలలో బంధిస్తున్నాయి. 
“ప్రకృతేః (క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశ, 
అహంకార విమూఢాత్మా కర్తా౭_హ మితి మన్యతే.” (భగ. 3-27) 
ప్రకృతికి చెందిన సత్త్య రజస్తమోగుణాలచేత చేయించబడుతున్న కర్మలను ఆత్మయొక్క యథార్థస్వరూపం 


తెలియనివాడు దేహాత్మాభిమానం వలన ఆ పను అన్నిటినీ తానే చేస్తున్నట్టు తలపోస్తాడుకాని వాస్తవానికి గుణాలే కర్మలకు 
కర్తలు అని గీత చెప్పుతున్నది. 


తే. సత్యశౌచ దయాదులు సాత్తికములు, | రమణి! లోభ సంగాదులు రాజసంబు, 
లనృత హింసాపరత్వ భయాలసత్వ । దైర్యహాని నిద్రాదులు తామసములు. 140 


ప్రతిపదార్థం: రమణి! = సుందరీ!; సత్య శౌచదయా+ఆదులు = సత్యం, పరిశుద్దత, కృప మొదలైన గుణాలు; సాత్తి కములు 
= సత్త్వగుణానికి సంబంధించినట్టివి; లోభసంగ+ఆదులు = దురాశ లేదా పిసినారితనం, సంసార విషయాసక్తి మొదలైనవి; 
రాజసంబులు = రజోగుణ సంబంధమైనవి; అన్నత = అబద్దాలాడటం; హింసాపరత్వ = జీవులను బాధించటంలో ఆసక్తి; 
భయ = భీతి చెందటం; అలసత్వ = సోమరితనం; ధైర్యహాని = ధైర్యంకోల్పోవటం; నిద్రా+ఆదులు = నిద్రించటం 
మొదలైనవి; తామసములు = తమోగుణానికి సంబంధించినవి. 


తాత్పర్యం: సుందరీ! సత్యం, శుచిత్వం, కరుణ మొదలైనవి సత్త్యగుణానికి సంబంధించినటువంటివి. అత్యాశ 
(పిసినారితనం--అవసరమైనపుడు తన సొమ్ము ఖర్చు పెట్టకుండటం), భార్యాపుత్రమిత్రాదుల యందు మమత 
మొదలైనవి రజోగుణ సంబంధమైనవి. అబద్ధాలు చెప్పడం, జీవహింసయందు ఆసక్తి భయపడటం, సోమరితనం, 
అధైర్యం, నిద్ర మొదలైనవి తమోగుణానికి చెందినట్టివి. 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఇవి నానాముఖములం బురు । షు వికారము. బొంద జేయుచుం బర(గును హై 

మవతీ! కావున సర్వం । బు వినుము గుణకృత్య మిట్టి బోధం బొప్పన్‌ 141 
ప్రతిపదార్థం: ఇవి = ఈ త్రిగుణాలు; నానా ముఖములన్‌ = అనేకరీతుల; పురుషున్‌ = బీవుడిని, ఆత్ముడిని; వికారమున్‌+ 
పొందన్‌+చేయుచున్‌ = స్వభావంలో మార్పులు కలిగిస్తూ; పరంగున్‌ = విలసిల్లుతున్నవి; కావునన్‌ = కాబట్టి; హైమవతీ! = 
హిమవంతుడి పుత్రివైన దేవీ!; ఇట్టి బోధంబు = ఇట్టి తెలివి; ఒప్పన్‌ = చెలువొందగా; వినుము = ఆలకించుము; సర్వంబు 
= సమస్తమూ; గుణకృత్యము = గుణాలు చేసే పనే. 
తాత్పర్యం: గిరిజా! సత్త్వరజస్తమోగుణాలు మూడున్నూ పురుషుడిని నానావికారాల పాలు చేస్తున్నవి. కనుక 
సర్వకార్యాలూ ఈ గుణాల చేతనే చేయబడుతున్నవని తెలివితో తెలిసికొనుము. 


తే. తన్వి! సాత్త్విక రాజస తామసాత్ము । లైనవారల( బుణ్యలోకానుభవము 
మనుజభావంబు నిరయపీడనము౦ బొందు । మోక్షలక్ష్మి నిర్గుణునకు మును(గ ముసరు. 142 

ప్రతిపదార్థం: తన్వి! = ఓ చెలీ!; సాత్త్విక రాజస తామస+ ఆత్ములు+ఐనవారలన్‌ = సత్వగుణం, రజోగుణం, తమోగుణం 
కలిగినట్టి వారిని; పుణ్యలోక+అనుభవమున్‌ = పుణ్యలోక సుఖానుభవం; మనుజభావంబున్‌ = మనుష్యత్వం; నిరయపీడనమున్‌ 
= నరకలోక బాధయున్నూ; పొందున్‌ = వరుసగా చెందుతాయి; మోక్ష లక్ష్మి = ముక్తి సంపద; నిర్గుణునకున్‌ = 
త్రిగుణాతీతుడికి; మునుంగన్‌ ముసరున్‌ = పరిపూర్ణంగా చేకూరుతుంది. 
తాత్పర్యం: పార్వతీ! సత్త్యగుణప్రధానుడికి పుణ్యలోక సుఖాలు, రజోగుణప్రధానుడికి మనుష్యత్వమూ, 
తమోగుణ(ప్రధానుడికి నరకలోక బాధ కలుగుతాయి. (త్రిగుణాతీతుడైన వాడికి ముక్తి పరిపూర్ణంగా లభిస్తుంది. 
విశేషం: ఈ యర్ధాన్నే భగవద్గీత ఇట్లా వెల్లడించింది. 

“ఊర్హ్యం గచ్చంతి సత్త స్టాః మధ్యే తిష్టంతి రాజసాః, 

జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః” 

“నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా. నుపశ్యతి, 

గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో౭. ధిగచ్చతి.” (భగ. 14-18,19.) 
వ. అని వెండియు. 143 
తాత్సర్యం: అని పరమశివుడు పలికి ఇంకనూ (ఇట్టా అన్నాడని తరువాతి సీసపద్యంతో అన్వయం). 


సీ, “ఎట్టివి కర్మంబు లట్టివ నరుల శు । భాశుభసంప్రాప్తు; లట్లు గాక 
పర విప్రియమున మేల్‌ వడయుటయును గల్లు. । బతిభృత్యతతి. బటు భర్త నముల 
నొజ్జ శిష్యుల దర్దనోక్తుల వెజ్జు రో । గార్తుల నానా విధొషధముల 
నలమట బొందింతు రవ్విధంబుల చే(త । లన్నియు సుకృతంబులై ఫలించు” 


ఆ. నని మటియును జెప్పు 'నఖిలేంద్రియో పేత । మగు జరాయుజంబు నండజంబు 
నువిద! చోంకు నెజుంగు నుద్దిజ్ఞములు స్వేద । జముల కదియు. జూపు సంభవించు. 144 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 701 


ప్రతిపదార్థం: కర్మంబులు = చేసే పనులు; ఎట్టివి = ఎట్టాంటివో; నరుల శుభ+అశుభ సం(ప్రాప్తులు = మనుష్యులు 
పొందేటటువంటి పుణ్యపాపాలరాకడలు కూడ; అట్టివి+అ = అటువంటివే అవుతాయి; అట్టు+కాక = సై జెప్పినవిధంగా 
కాకుండా; పరవిప్రియమునన్‌ = ఇతరులకు అనిష్టములైన వాటిని చెయ్యటం వలన కూడ; మేల్‌ = మంచిని; పడ 
యుటయును+ కల్నున్‌ = పొందడం కూడ జరుగుతుంది; పతి = యజమానుడు, అధికారి; భృత్యతతిన్‌ కా సవక 
గణాన్ని; పటు భర్సృనములన్‌ = గట్టిగా బెదరించటం చేత, నిందించటం వలన; ఒజ్జ = గురువు, ఉపాధ్యాయుడు; 
శిష్యులన్‌ = ఛాత్రులను; తర్జన+ఉక్తులన్‌ = బెదరింపుమాటల చేత; వెజ్జా = వైద్యుడు; రోగ+ఆర్హులన్‌ = వ్యాధుల 
చేత బాధపడేవారిని; నానావిధ+జౌషధములన్‌ = పలురకాలైన మందుల చేతనూ; అలమటన్‌+పొందింతురు = (శమ 
పెట్టుతారు; ఆ+విధంబుల+చేంతలు+అన్నియున్‌ = ఆ రీతివైన పనులన్నీ; సుకృతంబులు+ఐ = పుణ్యకార్యాలై; 
ఫలించున్‌ = పండుతాయి, ప్రయోజనాలు సిద్దింపజేస్తాయి; అని = అంటూ; మజీయును = ఇంకా; చెప్పున్‌ = చెప్ప 
సాగినాడు; ఉవిద! = ఓ (ప్రియా!; జరాయుజంబున్‌ = మావియందు పుట్టునదియూ; అండజంబున్‌ = (గ్రుడ్డు నుండి 
పుట్టునదియూ; అఖిల+ఇం(ద్రియ+ఉపేతము+అగున్‌ = అన్ని ఇంద్రియాలతోనూ కూడిన దవుతుంది; ఉద్భిజ్ఞములు= 
చెట్టూ, పొదలూ; చోంకున్‌+ఎయుంగున్‌ = స్పర్శజ్ఞానం కలిగి ఉంటాయి; స్వేదజములకున్‌ = చెమటవలన జన్మించిన 
బీవులకు; అదియున్‌+చూపు = స్పర్శజ్ఞానంతో పాటు దర్శన శక్తి కూడ; సంభవించున్‌ = కలుగుతుంది. 


తాత్సర్యం: 'మనుషులు చేసేపనులను బట్టి వారికి మేలుగీళ్ళు లభిస్తాయి. చెడ్డపని చేస్తే చెడు ఫలితం, మంచి 
పనులు చేస్తే మంచి ఫలితం కలుగుతాయన్న మాట. ఇందుకు భిన్నంగా కూడా జరగటం కద్దు. ఇతరులకు 
ఇష్టంగాని పనులు చేసే కర్తకు మేలు కలగటం కూడా సంభవిస్తుంది. అధికారి సేవకులను బెదరిస్తూ మాట్లాడటం, 
వైద్యుడు రోగాలతో అల్లాడే వారిని, చేదు, వగరు, కారం మందులు మింగించి (శ్రమ పెట్టటం, గురువు విద్యార్థులను 
దండించటం ఇట్టాంటివే. ఈ పనుల వల్ల కర్తకు పుణ్యమేకాని పాపం రాదు'-- అని చెప్పి మహేశ్వరుడు 
మహాదేవితో మళ్ళీ అంటున్నాడు. 'దేవీ! మావియందు పుట్టిన ప్రాణీ, గ్రుడ్డునుండి జన్మించిన జీవీ సకలేంద్రియాలతో 
ఒప్పారుతుంది. చెట్టు చేమలు స్పర్శజ్ఞానం మాత్రమే కలిగి ఉంటాయి. చెమట వలన జన్మించిన జీవులస్థితి 
గతులు గూడ వృక్షాదుల స్థితిగతుల వంటివే. కాని, వీటికి దర్శనశక్తి గూడ ఉంటుంది. 


విశేషం: జీవరాసులు నాలుగు విధాలు: ఫేజరాయుజములు 2)అండజములు 3) ఉద్భిజ్ఞములు 4) స్వేదజములు అని. 


అందు 1) జరాయుజములు అనగా మావి నుండి, గర్భాశయం నుంచి పుట్టినట్టివి--మనుష్యులు, పశువులు మొదలైన 
(ప్రాణులు. 

2) అండజములు = (గ్రుడ్డువలన పుట్టినవి: పక్షులు, చేపలు, బల్లులు, పాములు. 

3) ఉద్భిజ్జములు = భూమిని భేదించుకొని పుట్టినవి: వృక్షములు, లతలు (తీగలు) గుల్మములు (పొదలు) 

4) స్వేదజములు = చెమటవలన పుట్టే (క్రిమి విశేషాలు-- ఈగలు, దోమలు, చీమలు, మిడుతలు, నల్లులు, 
(క్రిములు, కీటకాలు. 


క నరు(డు జరాయుజములలో | తరుణీ! విను ముత్తముండు; శ్రుతము లేకున్నన్‌ 
సరి నతండు పశువు; గావున । వరిషృమగునట్టి వినికి వలయు నరునకున్‌. 145 


ప్రతిపదార్థం: తరుణీ! = ఓ లలనా!; వినుము = ఆలింపుము; నరుండు = మనుజుడు; జరాయుజములలోన్‌ = మావి నుండి 
పుట్టిన జీవులలో; ఉత్తము(డు = శ్రేష్టుడు; శ్రుతము+లేక+ఉన్నన్‌ = పెద్దల వలన ధర్మాధర్మముల వినికిడి లేకపోయినచో; 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతండు = ఆ మనుజుడు; పశువున్‌+సరి = పశువుతో, జంతువుతో సమానుడే; కావునన్‌ = కాబట్టి; నరునకున్‌ = 
మానవుడికి; వరిష్టము+అగు = శ్రేష్టమైన; వినికి వలయున్‌ = బోధ, ఉపదేశం అవసరం. 


తాత్పర్యం: కాంతా! మావినుండి ఉద్భవించిన ప్రాణులలో మానవుడు శ్రేష్టుడు. అతడు ధర్మాధర్మాల స్వరూప మెట్టిదో 
పెద్దల వలన వినాలి. అట్టి వినికి లేనిచో అతడు పశువుతో సమానుడే. కావున జనుడికి (శ్రేష్టమైన వినికిడి అవసరం. 


క. ఇరుదెటి(గు విను తమము శా । ర్వరమును దేహజము శార్వరము దేజస్సం 
స్పురణమున( బాయు శ్రుతమునం । బరిహృతమగు దేహజంబు పర్వతపుత్రీ! 146 


ప్రతిపదార్థం: పర్వతపుత్రీ! = ఓ హైమవతీ!) విను = వినుము; తమము = చీకటి; ఇరు+తెజంగు = రెండు విధాలు; 
శార్వరమును = శర్వరీ సంబంధము అనగా రాత్రిసంబంధమైనదీ; దేహజమున్‌ = శరీర సంబంధమైనదియూ (అని); 
శార్వరము = రేయి వలన కలిగిన చీకటి; తేజస్‌+సంస్ఫురణమునన్‌ = వెలుగు గోచరించటంచేత, కాంతి ప్రసరించటం వలన; 
పాయున్‌ = తొలగుతుంది; దేహజంబు = శరీరం నుండి పుట్టినట్టిది; శ్రుతమునన్‌ = వినికిడి వలన (వేదశాస్త్ర (శ్రవణం 
వలన); పరిహృతము+ అగున్‌ = తొలగింపబడుతుంది. 


తాత్సర్యం: గౌరీ! వినుము; చీకటి రెండు విధాలు. ఒకటి రాత్రి వలన కలిగినట్టిది. రెండవది శరీరం వలన 
ఏర్పడినట్టిది. రాత్రి చీకటి కాంతి ప్రసరణం వలన నశిస్తుంది. దేహమున పుట్టిన చీకటి పెద్దలు చేసే శాస్త చర్చ 

యు జాని లు oe) అ 
ఆలకించి [గ్రహించటం వలన తొలగిపోతుంది. 


విశేషం: దేహమున పుట్టిన చీకటి అంటే అజ్ఞానం. 


ఆ. బ్రహ్మ యా తమంబు( బాపుటకై తపో । వ్యాప్తి. బదసె శ్రుతులు నంగములును 

గానం గార్యములు నకార్యంబులును వాన । దెలిసి కొనంగ బుద్ది కలంక దీటు. 147 
ప్రతిపదార్థం: బ్రహ్మ = (బ్రహ్మదేవుడు; ఆ తమంబున్‌ = ఆ చీకటిని; పాపుటకై = తొలగించటానికి; తపః వ్యాప్తిన్‌ = తపస్సు 
యొక్క సమృద్ది చేత, చిరకాల ఘోర తపస్సు చేత; (శ్రుతులున్‌ = వేదాలనూ; అంగములునున్‌ = వేదాంగాలైన ఆరుశా[స్తాలనూ; 
పడసెన్‌ = పొందినాడు; కానన్‌ = కనుక; కార్యములున్‌ = చేయదగిన పనులూ; అకార్యంబులునున్‌ = చేయ దగని పనులూ; 
వానన్‌ = ఆ వేద శాస్త్రాల చేత; తెలిసికొనంగన్‌ = ఎజిగినట్టయితే; బుద్ధి కలంక తీయున్‌ = బుద్దిజాడ్యం, మాంద్యం నశిస్తుంది. 


తాత్సర్యం: బ్రహ్మదేవుడు శరీరంలోని చీకటిని తొలగించటానికి బహుకాలం గొప్ప తపస్సు చేసి ఆ తపఃఫలంగా 


వేదాలనూ, శాస్తాలనూ పొందగలిగాడు. కాబట్టి చేయదగిన పను లేవో, చేయరాని పనులేవో ఆ వేదశా(స్తాల వలన 
తెలియవలె. అందువలన బుద్ది జాడ్యం తొలగిపోతుంది. 


విశేషం: (శుతులు: బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. వేదాంగములు: శిక్ష వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, 
జ్యోతిషం, కల్పం-- ఇవి ఆరు. 


తే. క్రోధకామాదులైన దుర్గుణము లెల్ల । వాయుహతి మేఘపటలంబు వాయు పగిది 
శ్రుతముచేం బాయు; నరులలో సురల కరణి | శ్రుతయుతులు దేజరిల్లుదు రతిశయిల్లి. 148 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 703 


ప్రతిపదార్థం: క్రోధకామ+ఆదులు+ఐన = కోపం, కామం మొదలైన; దుర్గుణములు+ఎల్లన్‌ = చెడుగుణాలన్నీ; వాయుహతిన్‌ 
= గాలిదెబ్బచే, తాకిడి చేత; మేఘ పటలంబు = మబ్బులగుంపు; పాయుపగిదిన్‌ = తొలగిపోయే విధంగా; శ్రుతము చేన్‌ 
= వేదశాస్తపురాణాల వినికి చేత; పాయున్‌ = తొలగిపోతాయి; నరులలోన్‌ = మనుషుల్లో; శ్రుతయుతులు = వేదశ్నాస్తాదుల 
వినికిడితో కూడినవారు; సురల కరణిన్‌ = దేవతలమాదిరి; అతిశయిల్లి = మించి; తేజరిల్లుదురు = ్రకాళిస్తారు, వెలుగొందుతారు. 


తాత్పర్యం: కామ(క్రోధాది దుర్గుణా లన్నీ గాలి దెబ్బకు మబ్బులు చెదరిపోయేటట్టు వేదశా[స్తాల వినికిడివలన 
నళిస్తాయి. మానవులలో బహు(శుతు లైన మహనీయులు వేల్పుల వలె హెచ్చుగా విరాజిల్లుతారు. 


విశేషం: “కామ ఏష (క్రోధ ఏష రజోగుణ సముద్భవః, 
మహాశనో మహాపాప్మా విద్ద్యేన మిహ వైరిణమ్‌.” (గీత. ౩అధ్యా 37క్లో) 


రజోగుణం వలన కామం జనిస్తుంది. ఈ కామానికి ఎంత అనుభవించినా తృప్తి ఉండదు. ఇదే అడ్డగించబడి 
కోపంగా మారి ఘోరపాపాలు చేయిస్తుంది. ఇది జ్ఞానికి (ప్రబలశృత్రువు-అని గీత కామ(క్రోధాలు ఎట్టాంటివో వివరించింది. 


వాయుహతిన్‌ మేఘపటలంబు వాయు పగిది, (క్రోధ కామాది దుర్గుణములు (శ్రుతముచే పాయున్‌ - అనుచోట 
ఉపమాలంకారం. 


తే. శ్రుతము నరునిం బరిజ్ఞానయుతుని( జేయు । వాని సుకృత మల్పమును ననూన ఫలము 
నిచ్చు; నజ్ఞాని సత్కర్మ మెంతయైన । నఫల మగుంగాన శ్రుతవంతు( డగుట వలయు.” 149 


ప్రతిపదార్థం: (శ్రుతము = శాస్తాదుల వినికి; నరునిన్‌ = మనుజుడిని; పరిజ్ఞానయుతునిన్‌+చేయున్‌ = పూర్ల్ణజ్ఞానంతో 
కూడిన వాడినిగా చేస్తుంది; వాని సుకృతము = అతడు చేసిన పుణ్యం; అల్పమును = కొంచెమైననూ; అనూనఫలమున్‌+ఇచ్చున్‌ 
(న+ఊన = అనూన) = మిక్కుటమైన ఫలాన్ని (ప్రసాదిస్తుంది. కొదువలేని ఫలాన్ని ఇస్తుంది; అజ్ఞాని సత్కర్మము = జ్ఞానం 
లేని వాడి యొక్క మంచిపని అనగా వాడు చేసిన పుణ్యకర్మ ఎంత+ఐనన్‌ = ఎంత గొప్పుదైనప్పటికిన్నీ; అఫలము+అగున్‌ = 
వ్యర్థమవుతుంది; _ కానన్‌ = కాబట్టి; శ్రుతవంతుండు+అగుట+వలయున్‌ = శ్యాస్తాదుల వలన ధర్మస్వరూపం ఎరిగిన వాడు 


కావడం అవసరం. 


తాత్పర్యం: శ్నాస్తాదుల వినికిడి మానవుడిని పరిపూర్ణ జ్ఞానవంతుడిని చేస్తుంది. అట్టి వివేకవంతుడు చేసే పుణ్యం 
కొంచెమైనా గొప్ప ఫలం వానికి ప్రసాదిస్తుంది. “అజ్ఞాని చేసిన మంచిపని ఎంత గొప్పదైనా అది వ్యర్థమవుతుంది. 
కాబట్టి మానవుడు [శ్రుతవంతుడుకావడం ఎంతో అవసరం” 


వ. అని నిర్దేశించి సర్వేశ్వరితో సర్వజ్ఞుం డిట్లనియె. 150 


ప్రతిపదార్థం: అని నిర్దేశించి = ఇట్టు నిర్ణయపూర్వకంగా తెల్పి; సర్వ+ఈశ్వరితోన్‌ = సమస్తమునకు నాయకురాలైన 
గౌరీదేవితో; సర్వజ్ఞుండు = సమస్తం తెలిసిన శంభుడు; ఇట్టు+అనియెన్‌ = ఇట్లా వచించాడు. 


ఆవ్‌ 


తాత్పర్యం: అని చెప్పి లోకేశ్వరి అయిన ఉమాదేవితో శివదేవుడు ఇట్టా చెప్పాడు. 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


'మృతి( బొంది వేగ జన్మించిన బూర్వదై | హికము లన్నియు బుద్ది నెలయువాండు 
జాతిస్మరుం డన6 జను; నయ్యెటుక పెద్ద | వాండు గాంగాం జెడు; వనిత! వినుము 
పుట్టెటుంగుట కలి బోధించుటకు నాస్తి । కులమును జన్మంబు గలుగు తెటి(గు; 
జచ్చిపోయిన వారు వచ్చి యత్తను వొంది । మెలగు టొక్కొక చోటం గలిగియుండు; 


తే. నట్టి తెజంగు వెంగలు లైన యమునిదూత । లొరులం జని కొనిపోయిన6 గరుణతోడ 
న మృ్మహాత్ముండు మగిడి పొమ్మన్న నరుగు । దెంచుటని నీ వెటుంగు; సందియము లేదు. 151 


ప్రతిపదార్థం: వనిత! = ఓ వెలదీ!; వినుము = ఆలకించుము; మృతిన్‌+పొంది = మరణం చెంది; వేగ = శీఘ్రమే, వెను 
వెంటనే; జన్మించినన్‌ = పుట్టినచో; పూర్వదైహికములు+అన్నియున్‌ = మునుపటి జన్మ వృత్తాంతా లెల్ల; బుద్దిన్‌ = 
మనస్సులో; ఎలయువాండు = నెలకొని ఉన్నవాడు; జాతిస్మరుండు = పూర్వజన్మ వృత్తాంతం ఎరిగినవాడు; అనన్‌+చనున్‌ 
= అని చెప్పుటకు తగి ఉంటాడు; ఆ+ఎబజుక = ఆ పూర్వజన్మస్కృతి; పెద్దవాండు+కాంగాన్‌ = (క్రమంగా వయసుముదిరిన 
వాడవుతుండగా; చెడున్‌ = నశిస్తుంది; పుట్టు+ఎణుంగుట కర్మ = పూర్వజన్మము తెలియుటను కలిగి ఉండటం; జన్మంబు+ 
కలుగు+తెజంగున్‌ = జన్మవచ్చే విధానాన్ని; నాస్తి కులమును = ఈశ్వరుడు లేడనే జాతిని; బోధించుటకున్‌ = తెలియపజుచుటకు 
మేల్కొల్పుటకు ఉపకరిస్తుంది; చచ్చిపోయినవారు = మరణించినవారు; వచ్చి = యమలోకం నుంచి మరలి వచ్చి; ఆ+ 
తనువు+ఒంది = మృతదేహంలో (ప్రవేశించి; మెలంగుట = వ్యవహరించటం; ఒక్క+ఒకచోటన్‌ = ఒక్కొక్క తావులో; కలిగి+ 
ఉండున్‌ = జరుగుతుంటుంది; అట్టి తెజంగు = అట్లాంటి సంఘటన; వెంగలులు+ఐన = అవివేకులైన; యముని దూతలు 
= యమకింకరులు; ఒరులన్‌ = ఆయువు ముగియని వాళ్ళను; చని = వారి దగ్గరకు వచ్చి; కొని పోయినన్‌ = యమలోకానికి 
తీసికొని వెళ్ళగా; కరుణ తోడన్‌ = కనికరంతో; ఆ+మహా+ఆత్ముండు = ఆ దొడ్డ మనసు గల యమధర్మరాజు; మగిడి 
పొమ్ము+అన్నన్‌ = ఆ జీవుడిని తిరిగి వెళ్ళుమని చెప్పగా; అరుగుదెంచుట = చచ్చినవాడు తిరిగి కాయంలో (ప్రవేశిం చటం 
అని; నీవు+ఎణుగు = నీవు తెలియాలి; సందియము లేదు = ఈ విషయంలో అనుమానం వద్దు. 


తాత్సర్యం: 'మరణించినతోనే మళ్ళీ జన్మిస్తే పూర్వజన్మ విషయాలన్నీ అతని బుద్దిలో నెలకొని ఉంటాయి; జ్ఞప్రిలో 
ఉంటాయి. అట్లా పూర్వ జన్మవృత్తాంతం ఎరిగిన వాడిని జాతిస్మరు డంటారు. (క్రమంగా వయసు పెరిగి 
పెద్దవాడవుతున్న కొద్దీ అతడు తొల్లింటి పుట్టుకకు సంబంధించిన ఎరుకను కోల్పోతాడు. కాత్యాయనీ! పూర్వజన్మకు 
సంబంధించిన ఎరుకను గలిగిఉండటం పునర్జన్మ ఉన్నదనే విషయాన్ని నిరీశ్య్వరవాదులకు తెలియజెప్పడానికి 
తోడ్పడుతుంది. చనిపోయిన వాడు తిరిగి ఒక్కొక్కప్పుడు బ్రతకడం కద్దు. అదెట్టంటే యమకింకరులు పొరపాటున 
ఒకడి (ప్రాణాలకు బదులు మరొకడి (ప్రాణాలు గైకొని వెళ్ళినపుడు ధర్మాత్ముడైన యముడు గమనించి ఆయుస్సు 
తీరని వాడిని కనికరించి బ్రతుకుమని తిరిగి పంపివేయటం సంభవిస్తుంటుంది. అప్పుడు మృతుడు మరల జీవితు 
డవుతాడు. ఇట్టాంటి విషయా లెన్నో ఉన్నవి. సందేహించ నక్కర లేదు. 


శివుడు పార్వతికి స్వష్నాదుల తెణం గెటీింగించుట (సం.13-అను -15-2457) 
వ. అని తెలిపిన గౌరి కల యనునది యేమి? యెతింగింపవే యనుటయును నతండు. 152 


ప్రతిపదార్థం: అని తెలిపినన్‌ = అని శంభుడు చెప్పగా; గౌరి; కల+అనునది+ఏమి? = స్వప్న మనగా ఎటువంటిది?; 
ఎటింగింపవు+ఏ = చెప్పుమా; అనుటయును = అని అడుగగా; అతండు = ఈశ్వరుడు (ఇట్టా అన్నాడని తరువాతి పద్యంతో 
అన్వయం). 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 705 
తాత్సర్యం: అని శంభుడు చెప్పగా గౌరీదేవి 'జీవితేశ్వరా! కల అంటే ఏమిటి? తెలుపు'మని వేడగా శివు డిట్లా అన్నాడు. 


ఆ. _ 'స్వపష్న మనంగ సుప్రజనము మనశ్చేష్ట।; యదియు. గాంచు నొగి ననాగతముల( 
గానం గలలు సూచకము లగు భావి శు । భాశుభోదయముల కనుచు. జెప్పె. 153 


ప్రతిపదార్థం: స్వష్నము+అనంగన్‌ = కల అంటే; సుప్రజనము మనః+చేష్ట = నిదురిస్తున్న జనుల యొక్క మనోవ్యాపారం; 
అదియున్‌ = ఆ మనసు; ఒగిన్‌ = క్రమంగా; అనాగతములన్‌ = రాబోయేవాటిని; కాంచున్‌ = దర్శిస్తుంది; కానన్‌ = కాబట్టి; 
కలలు; భావి = రానున్న; శుభ+అశుభ+ఉదయములకున్‌ = మేలు కీళ్ళ యొక్క పుట్టుకలకు; సూచకములు+అగున్‌ = 
ప్రకటన లవుతాయి, చూపుతాయి, వెల్లడిస్తాయి; అనుచున్‌; చెప్పెన్‌ = ఈశ్వరుడు తెలిపాడు. 


తాత్పర్యం: 'స్వష్నమంటే నిదురిస్తున్న మనిషి యొక్క మనస్సు చేసే వ్యాపారం. ఆ మనస్సు రాబోయే విషయాలను 
ముందుగా కనుగొంటుంది. కనుక కలలు మునుముందు కలుగబోయే కష్టసుఖాలను వెల్లడిస్తాయి" అని పరమేశ్వరుడు 
పరమేశితో పలికాడు. 


వ. చెప్పిన విని భవాని భవునితోడ. 154 


ప్రతిపదార్థం: చెప్పినన్‌; విని; భవాని = గౌరీదేవి; భవునితోడన్‌ = ఈశ్చరుడితో (ఇట్లా అన్నది అని తరువాతి పద్యంతో 
అన్వయం). 
తాత్సర్యం: ఈశ్వరుడు పలికిన పలుకులు ఆలకించి గౌరి ఆయనతో ఇట్లా అన్నది. 


సీ, _ 'దైవంబొ? కర్మవర్తనము జనంబు ను । తృాహంబొ?' యనిన * నతండు దైవ 
మోపి కర్మంబు సేయుట లేదు దైవసం । కలన ఫలం బిచ్చు గాని వినుము 
దేవి! పూర్వకృతంబు దైవనామకమున( । బర(గు; నప్పటి చేత పారుషంబు 
కృషివోలె నుండు(; బౌరుష గతి వర్ష స । ద్వాయువులట్ల దైవ ప్రకార 


తే. మెటు(గు ఖనన మథనముల నెట్లు జలము. । జిచ్చు( బుట్టు నమ్మెయి నరుచేష్ట దైవ 
యోగమున సిద్ది. బొందు నుద్యోగ రహితు( । డెత్తెబింగున దైవ సమృద్ది. బడయు. 155 


ప్రతిపదార్థం: కర్మవర్తనము = కర్మలయందు (ప్రవర్తింపచేయటం; దైవంబు+ఒ? = దైవమా? (లేక); జనంబు+ఉత్సాహంబు+ఒ? 
= జనుల యొక్క యత్నమా?; అనినన్‌ = అని శర్వాణి ప్రశ్నించగా; అతండు = చంద్రమౌళి; దైవము = దైవం; ఓపి = 
పూనుకొని; కర్మంబు+చేయుట లేదు = కర్మను సల్పడం లేదు; దైవసంకలన = దైవము యొక్క తోడ్పాటు, ఘటన; 
ఫలంబు+ఇచ్చున్‌+కాని = ప్రయోజనాన్ని సిద్దింపజేస్తుంది; దేవి! = సాధ్వీ!; వినుము = ఆలకించవలసింది; పూర్వకృతంబు 
= నరుడు మునుపు చేసిన సుకృతం; దైవనామకమునన్‌ = దైవమనే పేరుతో; పరంగున్‌ = విలసిల్లుతుంది; అప్పటి చేత 
= జనుడు అప్పుడు చేసిన కర్మ; పౌరుషంబు = పురుష సంబంధము; పౌరుషగతి = పురుష వ్యాపారం; కృషి+పోలెన్‌+ఉండున్‌ 
= సేద్యం వలె ఉంటుంది; దైవ(ప్రకారము = విధి విధానం; వర్షసద్‌+వాయువులు+అట్టు+అ = వాన, మంచిగాలి వల 
ఉంటుంది; కృషి ఫలించటానికి వర్షం, మంచిగాలి అవసరం గదా! అని; ఎజుయగు = తెలిసికొనవలసినది; ఖనన మథనములన్‌ 
= నేలను త్రవ్వుట వలన, అరణి కట్టెను చిలుకుట వలన; ఎట్టు = ఏ విధంగా; జలమున్‌ = నీరూ; చిచ్చున్‌ = అన్నియూ; 
పుట్టున్‌ = జన్మిస్తాయో; ఆ+మెయిన్‌ = ఆ రీతిగానే; నరుచేష్ట = మనిషి యొక్క (క్రియాచరణ; దైవయోగమునన్‌ = దైవం 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


యొక్క తోడ్పాటుతో; సిద్ధిన్‌+పొందున్‌ = ఫలిస్తుంది, ఫలకారి అవుతుంది; ఉద్యోగరహితుండు = యత్నం చెయ్యనివాడు; 
ఏ+తెజంగునన్‌ = ఏ విధంగా; దైవసమృద్దిన్‌ = భాగ్యము యొక్క పెంపును; పడయున్‌? = పొందగలడు? పొందలేడని భావం. 


తాత్పర్యం: 'మానవుడిని కర్మలయందు (ప్రవర్తింపజేస్తున్నది దైవమా? లేక అతడి ఉత్సాహమా? చెప్పవలసిన దని 
గౌరి ప్రశ్నిస్తే శంకరు డిట్లా బదులు పలికాడు. 'దేవీ! దైవం తానుగా ఏ పనీ చెయ్యడు కాని నరుడు చేసే పనులకు 
తోడ్పడి ఫలాన్నిస్తాడు. ముందటి జన్మలో జనుడు చేసిన కర్మమే దైవమని చెప్పబడుతుంది. ఇపుడు చేసే కర్మ 
పౌరుషమని పిలువబడుతుంది. మనిషి చేసే యత్నం వ్యవసాయంవంటిది. దైవసహాయ మంటేనో జలం వంటిది; 
గాలి వంటిది. ఇవి రెండూ కృషి ఫలించడానికి తోడ్పడుతాయి. నేలను త్రవ్వినపుడే నీరు పడుతుంది. అరణికట్టెను 
మధించినపుడే అగ్నిపుట్టుతుంది. అట్టాగే మానవయత్నం - దైవం సాయపడినపుడు ఫలిస్తుంది. అసలు యత్నపరుడు 
కానివాడికి దైవంతోడ్చాటు ఎట్టా లభిస్తుంది? (లభించనే లభించదని భావం.) 


క. కావున నుద్యోగంబును । దైవంబును గారణములు దామరసాక్షీ! 
యే విధమున. గర్మముల ఫ । లావాప్తికి దీన సంశయము వలదు సుమీ! 156 


ప్రతిపదార్థం: కావునన్‌ = కాబట్టి; తామరస+అక్షీ! = పద్మములవంటి నేత్రములు గలదానా!; ఏ విధమునన్‌ = ఏ రీతిగా 
చూచినప్పటికినీ; కర్మముల = కర్మముల యొక్క; ఫల+అవాప్తికిన్‌ = ఫలముల యొక్క సంప్రాప్తికి; ఉద్యోగంబును = 
మనుష్యయత్నమూ; దైవంబును = దైవబలమునూ; కారణములు = హేతువులు; దీనన్‌ = ఈ విషయంలో; సంశయము 
వలదు సుమీ! = సందేహం అక్కర లేదు సుమా! 


తాత్సర్యం: కమలముల వంటి కన్నులు గల సఖీ! ఎట్టు పరికించినా కర్మఫలాలు లభించటానికి మానవ యత్నమూ; 
దైవానుకూల్యం కారణాలు. ఇందులో అనుమానించవలసిన అక్కర లేదు సుమా! 


తే. అనిన నంబిక 'గర్జంబు నాత్ముం డెట్లు । చొచ్చు? ననవుడు నభవుండు 'సురత బీజ 
రక్త దైవముల్‌ సూవె కారణము లాత్మ । గర్భ సంవేశనమునకు. గమలనయన! 157 


ప్రతిపదార్థం: అనినన్‌ = అని శంభుడు పలుకగా; అంబిక = పార్వతి; ఆత్ముండు = జీవుడు; గర్భంబున్‌ = ఉదరమును; 
ఎట్టు+చొచ్చున్‌? = ఎట్టా ్రవేశిస్తాడు?; అనవుడున్‌ = అని అడుగగా; అభవుండు = శ్రీకంఠుడు; కమలనయన! = తామరల 
వంటి కన్నులు గలదానా[ ఆత్మ = జీవుడి యొక్క; గర్భసంవేశనమునకున్‌ = గర్భంలో ప్రవేశించటానికి; సురత = రతి క్రీడయూ; 
బీజ = పురుషుడి వీర్యమూ; రక్త = (స్తీ యొక్క నెత్తురూ; దైవముల్‌ = దైవమూ అనే యీ నాలుగూ; కారణములు+చూవె! = 
హేతువులు సుమా! 

తాత్సర్యం: శివుడు ఆ విధంగా చెప్పగా విన్నదై పార్వతి 'నాథా! జీవుడు గర్భంలో ప్రవేశించటానికి హేతువు 
లెట్టివి?' అని అడిగింది. అందుకు శంకరుడు “పద్మాక్షీ! స్రీ పురుషుల యొక్క సంభోగం, పురుషుడి వీర్యమూ, 
స్తీ యొక్క శోణితమూ, దైవం యొక్క తోడ్సాటూ ఇందుకు కారణాలు” (అని చెప్పాడు). 


క. మాయారహితు( డహంకా । రాయత్తత( జూవె పుట్టువను చెజంబది నా 
నాయాసంబుల( బడు నా । జ్ఞాయుతు(డై యాతు డింత చర్చింపు మదిన్‌.” 158 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 707 


ప్రతిపదార్థం: మాయారహితుండు = సహజంగా కూటయుక్తులు, కుయుక్తులు, కాపట్యం లేని; ఆత్ముండు = జీవుడు; 
ఆజ్ఞాయుతు(డు+ఐ = దైవం యొక్క ఆజ్ఞతో కూడినవాడై; అహంకార+ఆయత్తతన్‌+చూవె! = అహంకారానికి అధీనుడగుట 
వల్లనే సుమా!; పుట్టువు+అను = జన్మమనే; చెజన్‌+పడి = బంధనంలో చిక్కి; నానా+ఆయాసంబులన్‌+పడున్‌ = పలు 
విధములైన (శ్రమల పాలవుతున్నాడు; ఇంత = ఈ విషయం; మదిన్‌ = నీ మనసులో; చర్చింపు = విచారించుము. 


తాత్సర్యం: పార్వతీ! నిష్కల్మషుడైన జీవుడు అహంకారమునకు వశుడై దాని ఆజ్ఞచొప్పున జన్మమనే చెరలో చిక్కి 
బహుకష్టాలపాలవుతున్నాడు. ఇది నీ మనసులో చర్చించుము”. 


సీ, అని చెప్పి 'దైవరహస్యంబు వినిపింతు । విను' మని పలికి యిట్లనియె శివుండు 
“తొల్లి మనుష్యులు తొలుమేని కర్మంబు । లెజటుంగంగా6 జాలుట నెల్లవారు 
మేలుసేయంగ ననిమిషలోకమున నధి | కంబగు సందడి గాగ మనుజు 
లమరులై పేర్షిన' నజుండు వేల్పుల సంక | టము వాయుటకు నుపాయము దలంచి 


తే. మానవుల కయ్యెటుకకల్మి మాన్టి కామ । రోషముల నొలయించిన దోషకృతుల 
వారు నరకాది సమ్మర్దకారు లగుడు, | నదియు. గాదని చింతించి యనువు గాంచి. 159 


ప్రతిపదార్థం: అని చెప్పి = అని వచించి; దైవరహస్యంబున్‌ = దేవతలకు కూడా గోప్యమైన విషయం, వినిపింతున్‌ = 
చెప్పుతాను; వినుము+అని పలికి = వినవలసిందని చెప్పి; శివుడు = శంకరుడు; ఇట్లు+అనియెన్‌ = అంబికతో ఇట్టా 
అన్నాడు; తొల్లి = పూర్వం; మనుష్యులు = నరులు; తొలుమేని కర్మంబులు = పూర్వజన్మంలో చేసిన పనులు; ఎలు. 
గంగాన్‌+*చాలుటన్‌ = తెలియగలిగినవారు కావటం చేత; ఎల్లవారు = మనుష్యులందరు; మేలు+చేయన్‌+కన్‌ = సత్కార్యములు 
సల్పటం వలన; అనిమిషలోకమునన్‌ = దేవలోకంలో, స్వర్గంలో; అధికంబు+అగు = మిక్కుటమైన; సందడి కాంగన్‌ = సమ్మర్హం 
కలుగగా, చోటు చాలక ఇరుకు ఏర్పడగా; మనుజులు = నరులు; అమరులు+ఐ = మృతిలేనివారై, వేల్పులై; పేర్చినన్‌ = 
అతిశయించగా; అజుండు = (బ్రహ్మదేవుడు; వేల్పుల సంకటము = దేవతల యొక్క కష్టం, చిక్కు; పాయుటకున్‌ = 
తొలగుటకు; ఉపాయము+తలంచి = వెరవు పరికించి, ఉపాయం ఆలోచించి; మానవులకున్‌ = మనుష్యులకు; ఆ+ఎజుక+కల్మి 
= ఆ పూర్వజన్మ జ్ఞాన సంపద, ఆ స్మృతి సమృద్దిని; మాన్ని = తొలగించి; కామరోషములన్‌ = కామ(క్రోధాలను; ఒలయించినన్‌ 
= కలుగజేయగా; వారు = నరులు; దోషకృతులన్‌ = దుష్ట్రకార్యాలచేత; నరక+ఆది సమ్మర్షకారులు+అగుడున్‌ = 
నరకలోకాదులయందును రాయిడి (ఒత్తిడి) కలిగించినవారు కాగా; అదియున్‌ కాదు+అని = అట్టు వారిని పాపకృత్యాలకు 
ప్రేరేపించి నరకలోక నివాసులను చేయటం కూడా తగదని; చింతించి = ఆలోచించి; అనువు+కాంచి = అందుకు ఉపాయం 
కనుగొని-(తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: పరమేశ్వరుడు శాంకరిని అవలోకించి 'సతీ! దేవతలకు కూడా ఎరుకపడని ఒక రహస్యం ఉన్నది 
చెప్పుతాను విను మంటూ ఉపక్రమించాడు. “పూర్వం మానవులందరికీ పూర్వ జన్న్మన్మృతి ఉండేది. అందువలన 
వారు ఎల్లప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ తత్‌ ఫలితంగా స్వర్గలోకానికి చేరేవారు. మితి మీరి అందరూ అక్కడికి 
వెళ్ళటం వలన స్వర్గధామంలో చోటు చాలక సమ్మర్షం ఏర్పడింది. వేల్పులకు సంకటస్థితి కలిగింది. దానిని 
నివారించుటకు బ్రహ్మదేవుడు ఉపాయం ఆలోచించి జనులు పుణ్యకార్యాలు సల్పకుండా వారికి ఇదివరకున్న 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 


పూర్వజన్మజ్ఞానాన్ని తొలగించి, కామ(క్రోధాలను వారికి కల్పించాడు. ఆ చెడు గుణాల వలన వారు చెడుపనులు 
చేయటానికి పూనుకొని నరకలోక నివాసులు అవుతూండటం వలన అక్కడ కూడా మితిమీరిన త్రొక్కిడి ఏర్పడింది. 
ఇది కూడా బాగులేదని చతుర్ముఖుడు మరొక ఉపాయం ఆలోచించాడు. ఇది సమంజసమైనదని భావించాడు. 


క. సరిగా నా రెండెడలకు । నరులు సనుట గోరి మనమునం గానమియుం 
బరలోక విధము శాస్త్రము । వెరవునం గనుటయు నొనర్జె విధి వారలకున్‌.” 160 


ప్రతిపదార్థం: ఆ రెండు+ఎడలకున్‌ = ఆ స్వర్గలోకానికి, నరక లోకానికి; సరిగాన్‌ = సమానంగా; నరులు = మనుష్యులు; 
చనుట+కోరి = వెళ్ళవలెనని వాంఛించి; మనమునన్‌ = మనసులో; పరలోక విధము = పరలోక విధానాన్ని; కానమియున్‌ 
= కనుగొనజాలకుండుటను; శ్నాస్తము వెరవునన్‌ = శాస్తం యొక్క ఆధారంతో; కనుటయున్‌ = కనుగొనుటయును; 
వారలకున్‌ = ఆ నరులకు; విధి = (బ్రహ్మ; ఒనర్చెన్‌ = చేశాడు. 


తాత్పర్యం: అటు స్వర్గానికి, ఇటు నరకానికి మనుషులు మితిమీరి వెళ్ళి సమ్మర్దం కలిగించకుండా, ఆ రెండు 
చోట్లకు సమానంగా వెళ్ళేటట్లు చేయదలచి (బ్రహ్మదేవుడు పరలోకస్థితి గతులు మనోదృష్టి చేత వారు 

(op ౧ థె (] 
ఎరుగకుండేటట్టుగాను, శాస్తం చేతనే తెలిసేటట్టు గాను చేశాడు.” 


వ. అనినం బార్వతి 'పునర్దన్మంబు గలదు లేదను సంశయంబుతోన పొట్టు పొరలగుదురు నరులు; దాని 
తెటింగు నిశ్చయింపవే యనుటయు నంధకారాతి యిట్లనియె. 161 


ప్రతిపదార్థం: అనినన్‌; పార్వతి; పునః+జన్మంబు = మరణించినవాడు తిరిగి పుట్టటం; ఉత్తర జన్మ; కలదు = ఉన్నది; 
లేదు; అను = అనునట్టి; సంశయంబుతోన్‌+అ = సందేహంతోనే; నరులు; పొట్టు పొరలు+అగుదురు = నలిగి నలిగి 
పోతున్నారు, సతమతమైపోతున్నారు; దాని తెజంగున్‌ = ఆ పునర్జన్మ విషయం; నిశ్చయింపవు+ఏ = నిర్లయింపుమా; 
అనుటయున్‌ = అని వేడగా; అంధక+అరాతి = అంధకుడనే రాక్షసుడికి శత్రువు = అనగా అంధకాసురుడిని గూల్చిన 
(త్రిశూలపాణి; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని భవుడు పలుకగా భవాని “దేవా! పునర్ణన్మ కలదని కొందరూ, లేదని కొందరూ వాదులాడుకొంటూ 
సతమత మవుతున్నారు. ఆ ఉత్తర జన్మం విషయ మెట్టిదో నిర్ణయించ వేడుతున్నాను' అని పల్కగా అంధకాసురుడిని 
హరించిన హరు డిట్టా అన్నాడు. 


క. కలదో లేదో యనియెడు | తలపోతయ కాని నిశ్చితము గాదు సురా 
దులకు(; బునర్జన్మంబుల । కలిమియు లేమియును నరులు గానమి దప్పే.? 162 


ప్రతిపదార్థం: సుర+ఆదులకున్‌ = దేవతలు మొదలైనవారికి కూడా; కలదు+ఓ = పునర్జన్మ ఉన్నదో; లేదు+ఓ = లేదో; 
అనియెడు = అనునట్టి; తలపోత+అ+కాని = ఊహయేకాని; పునఃజన్మంబుల = పునర్ణన్మల యొక్క (తిరిగి జన్మించటం 
అనువాటి యొక్క); కలిమియున్‌ = ఉండటం; లేమియునున్‌ = లేకుండటం అనే విషయం; నిశ్చితము+కాదు = నిర్ణయిం 
చబడలేదు; నరులు= మానవులు; కానమి= చూడజాలకుండటం, ఎరుగకుండటం; తప్పు+ఏ? = దోషమా? కాదని భావం. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 709 


తాత్పర్యం: 'అసలు పునర్జన్మ ఉన్నదో లేదో అనే సంశయం దేవతలకు కూడా ఉన్నది. వారి కీ విషయంలో ఒక 
నిశ్చయజ్ఞానం లేదు. మరి మానవులకు అది తెలియకుండటంలో ఆశ్చర్య మేమున్నది? 


క. కల; దది యూరక కానంగ । నలవియె? శ్రుతివాక్యసమితి యర్ధంబులపై 

నిలిచిన శ్రద్దం గ్రమమున । దెలివొందిన( గాక యెట్టి ధీమంతులకున్‌.” 163 
ప్రతిపదార్థం: అది = పునర్జన్మ; కలదు = ఉన్నది; (శ్రుతివాక్యసమితి = వేదవాక్యముల సముదాయము యొక్క; అర్థంబులసైన్‌ 
= భావముల మీద; నిలిచిన = సక్తమైన; (శ్రద్దన్‌ = ఆసక్తితో; క్రమమునన్‌ = (క్రమాన; తెలివి+ఒందినన్‌+కాక = జ్ఞానం పొందితే 
తప్ప, వివేక వంతుడైతే తప్ప; ఎట్టి ధీమంతులకున్‌ = ఎంతటి (ప్రజ్ఞావంతులకు కూడా; ఊరక = తేలికగా, అలవోకగా; కాన 
గన్‌ = తెలియుటకు; అలవి+ఎ? = శక్యమా, సాధ్యమా? 
తాత్సర్యం: ప్రేయసీ! పునర్ణన్మమనేది ఉన్నది. అది ఎంతటి బుద్దిమంతులకైనా వేద వాక్యాలయొక్క అర్థం 
(గ్రహించకుండా తెలిసికొనటానికి సాధ్యపడదు. 


వ. అనిన విని గౌరి గంగాధరున కిట్లనియె. 164 
ప్రతిపదార్థం: అనినన్‌; విని; గౌరి; గంగాధరునకున్‌ = గంగను శిరసున ధరించిన వాడికి - పరమేశ్వరుడికి; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: శివుడి పలుకులు విని ఉమాదేవి మళ్ళీ ఆయనతో ఇట్టా అన్నది. 


క “మృతులైనవారలు నిరా । కృతులై యుండుదురు; వారి గీనాశ భట 

ప్రతతి కొని చనుట, యా పితృ । పతి శాసించు టవి యెట్టి భంగులు దేవా!” 165 
ప్రతిపదార్థం: దేవా! = స్వప్రకాశస్వరూపుడా!; మృతులు+ఐనవారలు = చనిపోయిన వాళ్ళు; నిర్‌+ఆకృతులు+ఐ = 
రూపరహితులై; ఉండుదురు = ఉంటారు; వారిన్‌ = ఆ మృతులను; కీనాశభట(ప్రతతి = యమకింకరుల గుంపు; 
కొనిచనుట = తీసికొని వెళ్ళటం; ఆ పితృపతి = ఆ యమధర్మరాజు; శాసించుట = వారిని దండించటం; అవి = 
అనునట్టివి; ఎట్టి భంగులు? = ఏ విధమైనవి? 
తాత్సర్యం: “ప్రభూ! చనిపోయిన వాళ్ళు ఆకారరహితులై ఉంటారు. యమకింకరులు రూపరహితులైన వారిని 
తమ వెంట ఎట్టా తీసికొనిపోతారు? యమధర్మరాజు వారిని ఎట్టా శిక్షిన్తాడు? ఈ సంగతులు నాకు విశదంగా 
చెప్పండి” అని గౌరి కోరింది. 


న. అని యడిగిన న ద్దేవుం డిట్లనియె. 166 
తాత్పర్యం: అని ఉమాదేవి ప్రశ్నించగా ఆ భగవంతుడు ఇట్టా అన్నాడు. 


సీ, 'తటఖియైన మనుజుల దనువులు విడిపించి । మాయాశరీర సమన్వితులుగ 
నొనరించి దూతలు గొనిపోదు; రందును । ధర్మవర్తుల సుగంధంబు మృదువు 
నైన మార్గమున, మధ్యపువారి నిర్జాధ । సరణి, బాపాత్ముల బరుసందనము 
ముటికియు( గల పథంబున నడపింతు, రి । ప్పరుసున( జని పితృపతికిం జూప 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ. నతడు పుణ్యలోక గతియును మానవ । త్వంబు ఘోరనరక వాసమును వి 
ధించి పుచ్చు వారి. దెలచి మన్నించి భ । ర్జించి వరుసతోడం జిగురుంబోండి!? 167 


ప్రతిపదార్థం: చిగురుంబోండి! = చిగురుటాకు వలె మెత్తని మేనుగలదానా! దూతలు = యమభటులు; తజి+ఐన = 
ఆయుస్సు దీరిన, కాలం చెల్లిన; మనుజులన్‌ = మనుష్యులను; తనువులు విడిపించి = దేహాలు వీడేటట్టు చేసి; మాయాశరీర 
సమన్వితులుగన్‌ = కృత్రిమమైన దేహాలతో కూడిన వారిని; ఒనరించి = చేసి; కొనిపోదురు = తీసికొని వెళ్ళుతారు; 
అందునున్‌ = అట్టా తమ వెంట కొనిపోయే వారిలో; ధర్మవర్తులన్‌ = ధర్మంగా నడుచుకొనేవారిని (ఉత్తములను); 
సుగంధంబు = సువాసన; మృదువు+ఐన = మెత్తనైన; మార్గమునన్‌ = దారిలోనూ; మధ్యము+వారిన్‌ (మధ్యపువారిని) = 
అంతగా ధర్మపరులు కానట్టివారిని (మధ్యములను); నిర్చాధసరణిన్‌ = అంతగా కష్టములు లేని తెరువులోనూ; పాప+ఆత్ములన్‌ 
= పాపహృదయులను (అధములను); పరుస+తనమున్‌ = కఠినత్వమూ; ముజీకియున్‌ = మాలిన్యమూ; కల = కలిగిన; 
పథంబునన్‌ = బాటలో; నడపింతురు = నడచేటట్టు చేస్తారు. ఆ+పరుసునన్‌ = ఆ తీరున; చని = వెళ్ళి; పితృపతికిన్‌ 
= యముడికి, సమవర్తికి; చూపన్‌ = దర్శింప జేయగా; అతండు = ఆ యమధర్మరాజు; వారిన్‌ = తనకడకు వచ్చిన ఉత్తమ, 
మధ్యమ, అధములను; వరుసతోడన్‌ = (క్రమంగా; తెలచి = పొగడి, కొనియాడి; మన్నించి = ఆదరించి; భర్జించి = బెదరించి, 
పుణ్యలోక గతియునున్‌ = స్వర్గలోక గమనమును; మానవత్వంబున్‌ = మనుష్యత్వమును అనగా నరలోకగతియును; 
ఘోరనరకవాసమును = భయానకమైన నరకలోకమున పడియుండుటయు; విధించి = ఏర్పరచి; పుచ్చున్‌ = పంపి వేస్తాడు. 


తాత్పర్యం: “కోమలీ! యమభటులు ఆయువు ముగిసిన జనుల దగ్గరకు వచ్చి వారి (ప్రాణాలను శరీరాల నుండి 
వెడలిస్తారు. పిదప ఒక మాయా దేహంలో వారి అసువులను ప్రవేశపెడతారు. ఆ కృత్రిమ దేహాలతో వారిలో 
ధర్మాత్ములైన వారిని పరిమళవంతమైన మృదుమార్గంలోనూ, మధ్యములైన వారిని అంతగా కష్టాలు లేని దారిలోనూ, 
పాపులను దుర్గంధభూయిస్టమైన, కఠినమైన (త్రోవలోనూ, నడిపించుకొంటూ వెళ్ళి యముడికి చూపిస్తారు. 
యమధర్మరాజు పుణ్యపురుషులను కొనియాడి పుణ్యలోకాలకు పంపుతాడు. రెండవ తెగవారిని ఆదరించి నివసించుటకు 
మనుజ భువనానికి పొమ్మంటాడు. పాపులను బెదరించి నరకలోకానికి గెంటి వేస్తాడు.” 


వ. అని చెప్పిన నగేంద్రతనయ చంద్రశేఖరుని తోడ. 168 


తాత్పర్యం: అని పరమేశ్వరుడు చెప్పగా పర్వతరాజపుత్రి ఐన గౌరీదేవి చంద్రుడిని శిరసున ధరించిన శంకరుడితో. 
(ఇట్లా పలికెనని తరువాతి పద్యంతో అన్వయం). 


క. “నరకం బెట్టిది? కల్మష । కరులన్‌ జము. డెట్టి భంగి గాజియం బెట్టున్‌? 
వరదా! చెప్పు మనుడు న । ప్పురహరు( డిట్లనియె వృష్టిపుంగవ! ప్రీతిన్‌. 169 


ప్రతిపదార్థం: నరకంబు+ఎట్టిది? = నరక మనగా ఎటువంటిది?; కల్మష కరులన్‌ = పాపం చేసే వారిని; జముండు = 
యమధర్మరాజు; ఎట్టిభంగిన్‌ = ఏ రీతిని; కాణియన్‌+పెట్టున్‌? = బాధపెడతాడు?; వరదా! = కోరికలిచ్చువాండా!; చెప్పుము 
= తెల్పుము; అనుడున్‌ = అని పార్వతి పలుకగా; ఆ+పురహరుండు = ఆ త్రిపురాలను ధ్వంసం చేసిన రుద్రుడు; ట్రీతిన్‌ 
= సంతోషంతో; ఇట్టు+అనియెన్‌ = ఇట్లా వచించాడు; వృష్టిపుంగవ! = వృష్టివంశజులలో శ్రేష్టుడా, శ్రీకృష్ణా! 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 711 


తాత్సర్యం: 'నరక మంటే ఎట్టాంటిది? పాపులను యముడు ఏ విధంగా బాధిస్తాడు? నాథా! నాకు చెప్పండి” అని 
అంబిక అడుగగా ఆ (త్రిపురాసుర సంహారి సంతోషంతో ఇట్లా అన్నాడు శ్రీకృష్ణా! (అని నారద మహర్షి ఉమాశంకరుల 
సంవాదాన్ని వాసుదేవుడికి వినిపించాడు). 


సీ. “రౌరవం బనంగ ధరాస్టలిక్రింద మ । హారౌరవం బన నవుల దాని 
కావల విను కంటకావనంబన నుండు | గ్రమవృత్తి( బేర్చు దుఃఖములు గలిగి 
యగ్నికుండంబునా నట బంచకష్టంబు । నాంగల విట్లున్న నరకతలము 
లై దందు. బాపక్రియా తారతమ్యంబు | లూహించి యంతకుం డునుప( బనుచు. 


తే. దగిన యెడల బాపాత్ములం దద్ధటాలి | దహన కర్తన బంధన తాడనముల. 
బటుప వారల గుక్కలు గబిచు? గ్రిములు । దొలుచు' గ్రద్దలు నొప్పించు( దుండనిహతి. 170 


ప్రతిపదార్థం: క్రమవృత్తిన్‌ = వరుస (ప్రకారం; పేర్చు = అతిశయించే; దుఃఖములు+కలిగి = కష్టాలతో కూడినవై; 
రౌరవంబు+ అనంగన్‌ = రౌరవము అనే పేరుతో; ధరాస్ట్రలి (క్రిందన్‌ = భూమికి అడుగు భాగంలోనూ; మహారౌరవంబు+ 
అనన్‌ = మహారౌరవం అనేనామంతో; అవులన్‌ = ఆ రౌరవానికి అవతల; దానికిన్‌+ఆవలన్‌ = ఆ మహారౌరవానికి 
తరువాత; కంటకావనంబు+అనన్‌ = ముళ్ళ అడవి అనే పేరుతోనూ; అగ్నికుండంబునాన్‌ = అగ్నికుండం అనే పేరుతో 
మరొకటి; అటన్‌ = అక్కడ; పంచకష్టంబునాన్‌+కలవి = పంచకష్టము అనే పేరు కలిగినవి; ఇట్టు+ఉన్న = ఈ రీతిగా 
ఉన్నట్టి; నరకతలములు = నరక(ప్రదేశాలు; ఐదు = అయిదు(ఉన్నవి); అందున్‌ = వాటిలో; అంతకుండు = యముడు; 
పాప[క్రియా తారతమ్యంబులు+ఊహించి = ఆయాజీవు లొనర్శిన పాపకార్యాల యొక్క హెచ్చు తక్కువలు పరికించి; 
పాప+ఆత్ములన్‌ = కిల్బిష మొనర్చిన వాళ్ళను; తగిన+ఎడలన్‌ = ఉచితమైన తావులందు; ఉనుపన్‌ = ఉంచుటకు; 
పనుచున్‌ = ఆజ్ఞాపిస్తాడు; వారలన్‌ = ఆ పాపులను; తత్‌+భట+ఆలి = ఆ యముడి యొక్క భటుల సమూహం; 
దహన = కాల్చడం; కర్తన = చీల్చటం; బంధన = కట్టటం; తాడనములన్‌ = కొట్టటం అనేపనుల చేత; పఖుపన్‌ = 
బాధలపాలు చెయ్యగా; కుక్కలు = శునకాలు; కజచున్‌ = ఆ దుర్మార్గులను కరుస్తాయి; (క్రిములు = పురుగులు; 
తొలుచున్‌ = రంధ్రాలు ఏర్పడేటట్టు చేస్తాయి; (గ్రద్దలు = గృధ్రాలు; తుండనిహతిన్‌ = ముక్కుల యొక్క పొడుపులతో; 
నొప్పించున్‌ = వారు అల్ల్హాడేటట్లు చేస్తాయి. 


తాత్సర్యం: 'గిరినందినీ! భూమికి అధోభాగంలో ఐదు నరక (ప్రదేశా లున్నవి. అవి ఒకదానికంటె మరొకటి 
పరమబాధాకరాలు. అవేవంటే - రౌరవం, మహారౌరవం, కంటకారణ్యం, అగ్నికుండం, పంచకష్టం అనే పేరులు 
కలవి. అవి దుర్మార్గులు తాము చేసిన పాపఫలం అనుభవించే చోట్లు. యముడు ఆయాజీవుల పాపాల యొక్క 
తారతమ్యాలను అనుసరించి ఆయీ నరకస్థానాలకు పంపుతాడు. అక్కడ యమభటులు వారిని కాలుస్తూ నరుకుతూ, 
కాలుచేతులు కట్టిపడవేస్తూ, కొట్టుతూ నానావిధాల బాధిస్తారు. ఆ నరక వాసులను జాగిలాలు కరిచీ, పురుగులు 
తొలిచీ, (గ్రద్దలు ముక్కులతో పొడిచీ నొప్పిస్తాయి. 


వ. మటియును యమదూత వ్రాతంబు నానావిధ వేదనలం బెట్టి దండించుచుండు. 171 


ప్రతిపదార్థం: మజియును = ఇంకా; యమదూత వాతంబు = యమకింకరుల యొక్క సమూహం; నానా విధ = పలు 
రకాలైన; వేదనలన్‌+పెట్టి = బాధలకు గురిచేసి; దండించుచున్‌+ఉండున్‌ = శిక్షిస్తూ ఉంటారు. 


లు 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అక్కడ యమదూతలు పాపులను నానాయాతనలకు గురి చేస్తూ బహుభంగుల శిక్షిస్తారు. 


ఉ. అమ్మెయి( బాపముల్‌ వొలియునంతకు దుఃఖము లంది కీటజ 
నృమ్ములం బక్షియోనుల. గ్రమంబున( బొంది మృగత్వ మానుష 
త్వమ్ముల నోలి6 బొందుదురు వా రిను మెంతయు. గ్రాంగి కల్మప 
త్వమ్ము దొటింగుమాడ్కి నవతామరస ప్రతిమాన లోచనా!” 172 


ప్రతిపదార్థం: నవ = నూత్నమైన, అప్పటికప్పుడు వికసించిన; తామరస = పద్మదళములకు; ప్రతిమాన = సాటివచ్చు; లోచనా 
= కన్నులు గలదానా!; ఆ+మెయిన్‌ = ఆ రకంగా; పాపముల్‌ = కిల్చిషాలు; పొలియు+అంతకున్‌ = నశించే వరకూ; దుః 
ఖములు+అంది = కష్టాలు అనుభవించి; వారు = ఆ జీవులు; ఇనుము = ఇనుము అనే లోహం; ఎంతయున్‌ = మిక్కిలి; 
క్రాగ = కొలిమిలో తప్తమై; కల్మషత్వమ్మున్‌ = మాలిన్యమును, తుప్పును; తొజంగుమాడ్కిన్‌ = వదలినచందంగా; 
క్రమంబునన్‌ = వరుసగా; కీట జన్మమ్ములన్‌ = పురుగుల యొక్క పుట్టుకలనూ; పక్షియోనులన్‌ = పక్షుల జన్మాలనూ; 
పొంది = చెంది; ఓలిన్‌ = ఆ పిదప వరుసగా; మృగత్వ మానుషత్వమ్ములన్‌ = జంతువులవుటనూ, మనుజులవుటనూ; 
పొందుదురు = చెందుతారు. 


తాత్సర్యం: కమల పత్రములతో సమానమైన కన్నులు గల కాత్యాయనీ! ముందు నుడివినట్లు పాపులు తమ 
పాపాలు నశించే వరకూ నరకలోకాలలో నానావిధ యాతనలు అనుభవించి కొలిమిలో కాగిన ఇనుము తుప్పును 
వీడిన విధంగా శుద్దులై తొలుత పురుగులుగానూ, పిదప పక్షులుగానూ, ఆవల మృగాలుగానూ, అనంతరం 
మనుష్యులు గానూ జన్మ లెత్తుతారు.” 


నిశేషం: శంకరాచార్యులవారు చెప్పినట్టు “జంతూనాం నరజన్మదుర్లభతరం”. జీవి తనదుష్కర్మల ఫలంగా నానా 
విధక్షుద్రయోనులలో పుట్టి పుట్టి, చచ్చి చచ్చి చివరి కెప్పుడో పాపాలు నశించి పరిశుద్దుడై ఫలితంగా మానవజన్మను 
పొందుతున్నాడు. మానవుడై జన్మించినవాడు దైవీగుణసంపత్తిని అలవరచుకొనాలి. ఆసురీసంపదను అలవరచుకొనగూడదని 
భగవద్గీతలోని షోడశాధ్యాయం హితోపదేశం చేస్తుంది. 


వ. అనిన విని పార్వతి “పాపంబు లనునవి యెట్టివి? యెటింగింపవే యనుటయు నీశానుం డిట్లనియె.1 73 


ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని శివుడు చెప్పుగా విన్నదై; పార్వతి; పాపంబులు+అనునవి; ఎట్టివి?; ఎజింగింపవు+ఏ = 
తెలియ జెప్పవా; అనుటయున్‌ = అని అడుగగా; ఈశానుండు = శివుడు, ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ఈశాను డట్ల్టా పలుకగా ఆలకించినదై ఉమాదేవి, 'దేవా! పాపాలంటే ఎట్టాంటివో తెలుపవా?” అని 
అడుగగా అత డిటా అన్నాడు. 
ye | 
శివుడు పార్వతికి మానస వాచిక కాయికములను త్రివిధ పాపముల. దెల్పుట. (సం.13-అను-1.15-2792). 


సీ, “మానిని! త్రివిధముల్‌ మానస వాచిక | కాయికంబుల. బాతకంబు; లందు. 
బరధనాపేక్షణ పాపానుమోద ధ । ర్మద్వేష ముఖములు మానసంబు; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 713 


లనృత దారుణ భాషణాదులు వాచిక | ములు; వధంబును బంధమును నభక్ష్య 
భక్షణంబును నన్యభామారతము మద్య । పానంబు మొదలైన పాపకృతులు 


తే.  కాయికంబులు; విను మధికం బపేయ । పానమది దుష్ఫృతంబులలోన నెల్ల 
బానమున నిందతో వచ్చు. బ్రాణగొడ్డ  ములును జేటులు నరకాబ్ది మునుంగుటలును. 174 


ప్రతిపదార్థం: మానిని! = ఆత్మాభిమానం గల ఓ వెలదీ!; పాతకంబులు = పాపాలు; మానస వాచిక కాయికంబులన్‌ = 
మనసు చేత, నోటిచేత, శరీరం చేత చేయబడేవి; (త్రివిథముల్‌ = మూడు విధాలు, ముత్తెజగులు; అందున్‌ = ఆ మూడు 
విధాలలో; మానసంబులు = మనస్సంబంధమైనవి; పరధన+అపేక్షణ = ఇతరుల సొమ్ము వాంఛించటం; పాప+అనుమోద 
= పాపకృత్యాలను సమ్మతించటం, చూచి సంతోషించటం; ధర్మద్వేషముఖములు = పుణ్యాలను ద్వేషించటం మొదలైనవి; 
అనృత = అసత్యాలు పలకటం, దారుణ భాషణ+ఆదులు = పరమ కర్కశంగా మాట్లాడటం మొదలైనవి; వాచికములు = 
వాక్కునకు చెందిన పాపాలు; వధంబును = ప్రాణులను చంపటం; బంధమును = కట్టివేయటం; అభక్ష్యభక్షణంబును = 
తినగూడని వాటిని తినటం; అన్యభామారతమున్‌ = పరుని భార్యతో కూడటం; మద్యపానంబున్‌ = కల్లు (త్రాగటం; 
మొదలు+ఐన = మున్నగు; పాపకృతులు = కిల్చిషకృత్యాలు; కాయికంబులు = శరీర సంబంధమైనట్టివి; వినుము = (ప్రేయసీ! 
శ్రద్దగా ఆలకించుము; అపేయ పానము+అది = (త్రాగరానిదైన సారాయి త్రాగటం అనేది; దుషతంబులలోనన్‌+ఎల్లన్‌ = పాపా 
లన్నింటియందునూ; అధికంబు = కడుపెద్దది; పానమునన్‌ = (త్రాగుడు వలన; ప్రాణగొడ్డములును = (ప్రాణహానికరములు, 
ప్రాణోప[ద్రవాలు; చేటులున్‌ = కీళ్ళు; నరక+అబ్దిమును(గుటలును = నరకమనే సముద్రంలో మునిగి పోవటాలు; నిందతోన్‌ = 
అపకీర్తితో; వచ్చున్‌ = సంభవిస్తాయి. 


తాత్సర్యం: 'దేవీ! మనసుతో చేయబడేవి, నోటితో సల్పబడేవి, శరీరంతో కావింపబడేవి అని పాపాలు మువ్విధాలు. 
ఇతరుల ద్రవ్యాన్ని వాంఛించటం, దుష్కృత్యాలు జరుగుతుంటే అంగీకరించటం లేదా చూచి సంతోషించటం, 
ధర్మకార్యాలను ద్వేషించటం మొదలైనవి మనస్ఫంబంధమైన పాపాలు. అబద్దాలు చెప్పటం, కఠోరంగా మాట్లాడటం, 
వాక్సంబంధమైన దోషాలు, చంపటం, బంధించటం, తిన కూడని వాటిని తినటం, పరుని పత్నిని అనుభవించటం, 
కల్లు త్రాగటం మొదలైనవి శరీరసంబంధమైన పాతకాలు. పార్వతీ! వినుము. పాపా లన్నింటిలో దొడ్డపాపం కల్లు 
(త్రాగటం. మద్యపానం వలన ప్రాణోపద్రవం కలుగుతుంది, చేటు వాటిల్లు తుంది, నరకసము[ద్రంలో కూలటం 
జరుగుతుంది. 


నిశేషం: బాలవ్యాకరణకర్త పరవస్తు చిన్నయసూరి లక్షణవిరుద్దంబగు భాష (గ్రామ్యంబు. అది (గ్రంథరచనకు పనికిరొదని 
శాసించాడు. కాన కజకంఠుడు, కపిల గడ్డము, కపిలజడల వంటి నన్నయ భారత ప్రయోగాలకు రక్షణ కల్పించడానికి 
ఆయన “పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యమైనను [గ్రహింపదగును” అంటూ “ఆర్యవ్యవహారంబుల దృష్టంబు (గ్రాహ్యంబు” 
అని సూత్రం కల్పించాడు. అందుకు ఉదాహరణగా ఇచ్చిన పదాలలో తిక్కన గారి ఈ ప్రాణగొడ్డము ఒకటి. ఈనాడు 
అనేకమారులు, అల్పదండిత్యాదులు పేరున్న పెద్ద పెద్ద కవులే నిరంకుశంగా వాడుతున్నారు. 


క. లోకము నిర్మర్యాద । త్వాకులమై చెడదె సజ్జినావలి మధుపా 
నాకాంక్ష దొటి(గకున్న గు । ణా కల్పా! యేమిసేయ దక్కీడు నరున్‌? 175 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గుణ+ఆకల్పా! = సద్గుణాలే నగలుగా గలదానా! సత్‌+జన+ఆవలి = సత్పురుషుల యొక్క సంఘం; 
మధుపాన+ఆకాంక్ష = మద్యం త్రాగడంలోని ఆసక్తి; తొాజణంగక+ఉన్నన్‌ = వదలకుంటే, మానకుంటే; లోకము = (ప్రపంచం; 
నిర్‌+మర్యాదత్వ+ఆకులమై = హద్దులేమిచే కలిగిన వ్యాకులపాటు చెందినదై; చెడదు+ఎ? = నళింపదా? ఆ+కీడు = ఆ 
మధుపానాసక్తి వలన కలిగే హాని; నరున్‌ = మనిషిని; ఏమి+చేయదు? = ఏమిచేయలేదు? అనగా అన్ని అనర్జాల పాలు 
కావిస్తుందని భావం. 


తాత్సర్యం: గుణభూషితవైన పార్వతీ! సత్పురుషులు మద్యపానం మానకపోతే లోకం హద్దు లేనిదై సంక్షోభానికి 
గురై చెడిపోతుంది. మధుసేవ మనిషికి ఏ హాని కల్గించలేదు? అన్ని అనర్జాలనూ కల్గిస్తుందని తాత్పర్యం. 


క. కావున నే విధమున సుర । సేవింపక యుడుగుటొప్పం జెలువ! సకల వ 
ర్లావలికి దానం గీర్తి । శ్రీవైభవ పుణ్యగతులు సేర్చికొన నగున్‌. 176 


CI 


తిపదార్థం: కావునన్‌ = కాబట్టి; చెలువ = ఓ లలనా; ఏ విధమునన్‌ = ఎట్టైనా; సురసేవింపక = మద్యం (త్రాగక; ఉడుగుట 
మానటం; ఒప్పున్‌ = తగును; దానన్‌ = అట్లా చేయడం వలన; సకల వర్ల+ఆలికిన్‌ = అన్నికులాలవారికిన్నీ; కీర్తి 
వైభవ పుణ్యగతులు = యశస్సు, సిరి, వైభవం, పుణ్యలోకాలు; చేర్చి కొనన్‌+అగున్‌ = పడయవచ్చును, పొందవచ్చును. 


(ఈ I 


తాత్సర్యం: కాబట్టి కాంతామణీ! ఏ విధంగానైనా కల్లుమానటం అవశ్యకర్తవ్యం. అట్టా చెయ్యటం వలన 
పేరు ప్రఖ్యాతులూ, సిరిసంపదలూ, గొప్పతనం, సద్గతులూ సర్వజాతులవారూ సంపాదించుకొనవచ్చు.” 


క, అన విని యంబిక 'సుకృతము । లనునవి యెట్టి?” వని యడుగు నద్దేవికి ని 
ట్లనియెం జంద్రార్ధధరుం | డనుమోదోల్లాసి యగుచు నంబుజనాభా! 177 


ప్రతిపదార్థం: అనన్‌; విని; అంబిక = దుర్గ; సుకృతములు+అనునవి = పుణ్యాలు అనేవి; ఎట్టివి? = ఎట్లాంటివి?; అని = 
అంటూ; అడుగు = (ప్రశ్నించునట్టి; ఆ+దేవికిన్‌ = ఆ భగవతికి; చంద్ర+అర్ర+ధరుండు = నెలవంకను తలదాల్సిన శివుడు; 
అనుమోద+జఉల్ల్హాసి+అగుచున్‌ 


= సంతోషంతో (ప్రకాళిస్తున్నవాడై; ఇట్టు+అనియెన్‌ = ఇట్టా చెప్పాడు; అంబుజనాభా! = 
పద్మమునాభియందుగలవాడా! శ్రీ కృష్ణా! 


తాత్సర్యం: అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి “ప్రభూ! పుణ్యాలంటే ఎట్టాంటివి? అని ప్రశ్నించింది. అందుకు 
శశాంకశేఖరుడు సంతోషంతో విలసిల్లుతూ ఆమె కిట్లని చెప్పాడు శ్రీకృష్ణా! (అని నారదమహర్షి శౌరితో అన్నాడు). 


తే. 'జెపరమికాభిధానంబు నంబుజాక్షి! | నిరుపకరణాఖ్యమును సోపకరణనామ 
కంబు నయి లోకమున సుకృతంబు పర6గు€ । ద్రివిధముల వాని దగ వివరింతు వినుము. 178 


ప్రతిపదార్థం: అంబుజ+అక్షి! = తామరరేకులవంటి నేత్రాలు గలగౌరీ!; జొపరమిక+అభిధానంబున్‌ = జౌపరమికము అనే 
పేరుగలదియూ; నిరుపకరణ+ఆఖ్యమునున్‌ = నిరుపకరణము అనే పేరుగలదియూ; సోపకరణనామకంబున్‌ = సోపకరణము 
అనే పేరుగలదియూ; అయి = కలిగి; లోకమునన్‌ = జగములో; సుకృతంబు = పుణ్యం; (త్రివిధథములన్‌ = మూడురీతుల; 
పరంగున్‌ = ఒప్పుతున్నది; వానిన్‌ = మూడు విధాల ఉన్న పుణ్యాలను; తగన్‌ = చక్కగా; వివరింతున్‌ = వెల్లడిస్తాను; వినుము 
= ఆలకించుము. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 715 


తాత్పర్యం: “పద్మ దళముల వంటి నయనాలు గల గౌరీ! పుణ్యం జొపరమికం అనీ, నిరుపకరణం అనీ, 
సోపకరణం అనీ మూడూ విధాలుగా ప్రపంచంలో వెలుగొందుతున్నది. విశదీకరిస్తాను. విను. 


సీ, జౌపరమిక మనునది పాపవర్ణన; | మకట! కానంగ నేర రజ్ఞజనులు; 
యత్నంబు వలదు; వ్యయం బేమియును లేదు । పరలోకభీతి( బాపముల' దొఅంగి 
నంతన సుగతి సౌఖ్యం బొడంగూడెడు; | నదియు నాత్మాధీన; మట్టిదాని 
సుకరత్వ మెటు(గక చొత్తురు నరకంబు; । వెరవరుల్‌ శ్రుతమున వృద్ధయోగ 


తే. మునను ధృతికల్మి నింద్రియ వినియమమున । నది దమకుం గలిగింతురు; యమ మనంగ 
బర(గు నది దాన నాకంబు. బడయవచ్చు। ననిన జెప్పంగ నేల ధర్మాభియుక్తి. 179 


ప్రతిపదార్థం: బౌపరమికము+అనునది = బౌపరమికము అనేది; పాపవర్ణనము = పాపకృత్యాలను వదలటమే; అకట! = 
అయ్యో!; అజ్ఞజనులు = మూర్చులు, మూఢులు; కానంగన్‌+నేరరు = తెలిసికొనలేరు; యత్నంబు వలదు = ఇందుకు పెద్దగా 
ప్రయత్నించనక్కర లేదు; వ్యయంబు+ఏమియును+లేదు = ధనం కొంచెమైనా వెచ్చించవలసినపని లేదు; పరలోకభీతిన్‌ = 
పరలోకంలో ఎట్లాంటి బాధలు అనుభవించ వలసి వస్తుందో అనే భయంతో; పాపములన్‌ = దురితాలను; తొబి(గిన+అంతన్‌+అ 
= విడిచి పెట్టిన మా(త్రాననే; సుగతిసౌఖ్యంబు = సద్గతి వలని సుఖం, స్వర్గ సౌఖ్యం; ఒడన్‌+కూడెడున్‌ = లభిస్తుంది; 
అదియున్‌ = ఆ పాపవివర్దనం; ఆత్మ+అధీనము = తనకు వశమయ్యే ఉంటుంది; అట్టిదాని సుకరత్వమున్‌ = ఆ పాపవర్ణనం 
వలన కలిగే సౌలభ్యం, మేలు; ఎజుంగక = తెలియక; నరకంబున్‌+చొత్తురు = నరకలోకంలో (ప్రవేశిస్తారు; వెరవరుల్‌ = 
ఉపాయశాలురు; (శ్రుతమునన్‌ = వేద శాస్తపురాణాదుల వినికి చేతనూ; వృద్దయోగముననున్‌ = పెద్దలసాంగత్యం చేతనూ; 
ధృతికల్మిన్‌ = ధైర్యం కలిగి ఉండటం వలననూ; ఇం(ద్రియవినియమమునన్‌ = ఇంద్రియాలను నిగ్రహించటం చేతనూ, అది 
= ఆ పరలోకసుఖం, తమకున్‌ = తమకు; కలిగింతురు = లభించేటట్లు చేస్తారు, చేకూరుస్తారు; అది యమము+అనంగన్‌+పర 
గున్‌ = అది యమమనే పేరుతో విలసిల్టుతుంది; దానన్‌ = ఆ యమముచేత; నాకంబున్‌ = స్వర్గాన్ని; పడయన్‌+వచ్చున్‌ 
= పొందవచ్చును. అనినన్‌ = అని చెప్పునపుడు; ధర్మ+అభియుక్తిన్‌ = పుణ్యార్జనమును గూర్చి; చెప్పంగన్‌+ఏల? = 
చెప్పటమెందుకు? 


తాత్సర్యం: జొపరమిక మనగా పాపాలను విడిచిపెట్టడం. అయ్యో! ఇంత సులభమైన దానిని మూఢ మానవులు 
(గ్రహించనేరకున్నారు. పాపవర్ణనానికి ప్రయత్నం అక్కరలేదు. డబ్బును వెచ్చించ వలసిన అవసరంలేదు. పరలోకం 
ఉన్నది గదా అనే భయంతో పాపకృత్యాలు చేయటం మానితే చాలు. సద్గతి వలన కలిగే సౌఖ్యం తనంతట తానే 
లభిస్తుంది. దుష్కుత్యాలు మానటం అనేది తన చేతిలోని పనేకదా! ఇందువలన కలిగేమేలు గమనించక జనులు 
చెడుపనులు చేస్తూ నిరయం పాలవుతున్నారు. ఉపాయశాలురగు బుద్ధిమంతులు వేదశాస్త్ర పురాణాదులను వింటూ, 
పెద్దలను సేవిస్తూ, ధైర్య మవలంబించి, ఇం(ద్రియాలను నిగ్రహించి సద్గతుల వలన కలిగే సౌఖ్యమును పొందుతారు. 
యమం వల్లనే స్వర్గసుఖం లభిస్తుంది అని చెప్పేటప్పుడు మానవుడు కేవలపుణ్యకర్మలే ఆచరి స్తున్నప్పుడు లభించే 
భాగ్యం ఇట్టిదని వర్ణించడానికి శక్యం కాదు. 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: యమము: ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవటం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, (ప్రత్యాహార, ధ్యాన, 
ధారణ, సమాధు లనేవి యోగాంగాలు. ఇవి ఎనిమిది. వీటిలో మొదటిది యమము -- (ఇంద్రియ నిగ్రహం). 


ఆ. నిరుపకరణ మనగ బరంగు శౌచంబు స । త్యంబు శాంతి దాంతి యార్జవంబు 
వ్రతనిరూఢి సముపవాసంబు బ్రహ్మ చ । ర్యంబు కల్మి నియమ మంద్రు దాని. 180 


ప్రతిపదార్థం: శౌచంబు = శుచిత్వం, పరిశుద్దత; సత్యంబున్‌ = నిజము; శాంతి = త్వకృక్షుశ్తోత్రజిహ్యాఘాణములనే 
జ్ఞానేంద్రియాల నిగ్రహం, అంతరింద్రియాల నణచటం; దాంతి = వాక్‌, పాణి, పాద, పాయూ పస్థలనే కర్మేంద్రియాల యొక్క 
నిగ్రహం; అనగా బహిరిం(ద్రియాల గెలుపు; ఆర్జవము = నిష్కాపట్యం, స్వచ్చమైన నడవడిక; వ్రతనిరూఢి = [వతాలయందు 
ప్రీతి; సముపవాసంబు = ఒక్క(ప్రొద్దు లుండటం; బ్రహ్మచర్యంబు కల్మి = బ్రహ్మచర్యం అవలంబించటం; నిరుపకరణము+ 
అనంగన్‌ = నిరుపకరణం అనే పేరుతో; పరంగున్‌ = ఒప్పుతుంది; దానిన్‌ = ఆ నిరుపకరణాన్నే; నియమము+అం॥డ్రు = 
నియమ మని అంటారు. 


తాత్పర్యం: పరిశుద్దత, సత్యం, అంతరిం(ద్రియ నిగ్రహం (శాంతి), బహిరింద్రియని[గ్రహం (దాంతి), బుజుప్రవర్తన, 
వ్రతాలను ప్రీతితో అనుష్టించటం, ఒక్క(ప్రొద్దు లుండటం, బ్రహ్మచర్యవ్రతపాలన అనేవి నిరుపకరణం అనే పేరుతో 
చెలువొందుతున్నాయి. ఈ నిరుపకరణమునే నియమ మంటారు. 


సీ. ఆభ్యంతరంబు బాహ్యము ననంగా శౌచ । మిరు దెటి(గై యుండు హృాదయసుకృత 
మాభ్యంతరము విను మాహారశుద్దియు | నంగశోధనము బాహ్యంబు సత్య 
మన్నది గన్నది విన్నది యున్న రూ పున నుక్త మగుట యంభోజవదన! 
శాంతి బుద్ధీంద్రియ సన్నివారణ దాంతి । కర్మేంద్రియముల యోగ్య ప్రవృత్తి; 


తే. యార్జ్దవము గుటిలుండు గామి యగు వ్రతంబు | మంచిపని పూని నడపుట యంచితోప 
వాస మశననిగ్రహ మనవద్యమైన । బ్రహ్మచర్యంబు గామునిబారి( బడమి. 181 


ప్రతిపదార్థం: శౌచము = పరిశుద్దత; ఆభ్యంతరంబున్‌ = లోపలిదీ; బాహ్యమున్‌ = వెలుపలిదీ; అనంగాన్‌ = అనునట్టు; 
ఇరు+తెజుంగు+ఐ = రెండు విధాలై; ఉండున్‌ = ఉంటుంది; హృదయసుకృతము = మనసు చేసిన పుణ్యం; ఆభ్యంతరము 
= లోపలిది; వినుము = గౌరీ! ఆలకించుము; ఆహారశుద్దియున్‌ = భోజనం యొక్క పరిశుద్ది; అంగశోధనమున్‌ = దేహమును 
శుద్దపరచుట, (ఒడలు తోముకొనుట); బాహ్యంబు = వెలుపలిది; అంభోజవదన! = పద్మమువంటి ముఖముగలదానా!; అన్నది 
= నోటితో చెప్పినది; కన్నది = కంటితో చూచినదీ; విన్నది = చెవులతో ఆలకించినదీ; ఉన్నరూపునన్‌ = యథాతథంగా; 
ఉన్నది ఉన్నట్టుగా; ఉక్తము+అగుట = చెప్పబడుట; సత్యము = నిజం; బుద్ది+ఇం(ద్రియ+సత్‌+నివారణ = మనస్సు మున్నగు 
ఇం[ద్రియాలను బాగా నిగహించటం; శాంతి = శాంతి అనబడుతుంది; కర్మ+ఇం(దియముల = వాక్కు, పాణి, పాదం, 
పాయువు, ఉపస్థ అనే అయిదు కర్మేంద్రియాల యొక్క; యోగ్యప్రవృత్తి = సక్రమమైన (ప్రవర్తన; దాంతి = దాంతి 
అనబడుతుంది. కుటిలు(డు+కామి = మోసగాడు కాకుండటం, కాపట్యం లేకుండటం; ఆర్జవము = ఆరవ మనబడుతుంది; 
మంచిపని = సత్కార్యం; పూని = యత్నించి; నడపుట = సాగించటం; [వ్రతము+అగున్‌ = (వ్రతమనిపించుకొంటుంది; అశన 
నిగ్రహము = ఆహారం మానివేయటం; అంచిత+ఉపవాసము = ఒప్పిదమైన ఉపవాస మవుతుంది; కామునిబారిన్‌+పడమి = 
మన్మథుడికి వశుడు కాకుండటం; (బ్రహ్మచర్యము = (బ్రహ్మచర్యమని చెప్పబడుతుంది. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 717 


తాత్సర్యం: శౌచమనేది ఆభ్యంతరమనీ, బాహ్యమనీ రెండురకాలు. అందు మనస్సు యొక్క పారిశుద్ధ్యం ఆభ్యంతర 
మవుతుంది. ఆహార శుద్ది, దేహశుద్ది బాహ్యమని చెప్పబడుతుంది. నోటితో చెప్పినదీ, కంటితో చూచినదీ, చెవులతో 
విన్నదీ ఉన్నదున్నట్టు చెప్పడమే నిజం. దేవీ! జ్ఞానేంద్రియపంచకాన్ని జయించటమే శాంతి. కర్మేంద్రియాలను 
సద్విషయాలలో (ప్రవర్తింపజేయటమే దాంతి. నిష్కపటవర్తనమే ఆర్జవం. మంచిపనులు పూనికతో చేయటమే (వ్రతం. 
భోజనం మానటమే ఉపవాసం. కామోద్రేకానికి గురికాకుండా ఉండటమే బ్రహ్మచర్యం. 


విశేషం: 'నిరుపకరణ మనంగ” అనే 180వ పద్యానికి ఈ పద్యం వివరణ(ప్రాయం. 


ఆ. నాతి! తీర్ణసేవనంబును నియమ వి । శేష మగుట దాని జెప్పవలయు 
సకలనదులC దీరసంజలు గల వబ్లి । కరుగునటి విచు నధికఫలము. 182 
థొక్ష ధ టబ 


ప్రతిపదార్థం: నాతి! = ఓ మగువా!; తీర్ణసేవనంబును = పుణ్యతీర్ణాలను సేవించటం; నియమ విశేషము+అగుటన్‌ = 
నియమాలలో ఒకటికావటం వలన; దానిన్‌ = దానిని గూర్చి; చెప్పన్‌ వలయున్‌ = తప్పక చెప్పాలి; సకలనదులన్‌ = అన్ని 
నదుల విషయంలో; తీర్ణసంజ్ఞలు= తీరాలనే పేరు కలవు; అబ్దికిన్‌+అరుగు+అట్టివి = సముద్రమునకు పోయే నదులు; అధిక 
ఫలమున్‌+ఇచ్చున్‌ = మిక్కుటమైన పుణ్యఫలాన్ని (ప్రసాదిస్తాయి. 


తాత్సర్యం: చెలీ! పుణ్యతీర్ణాలలో మునగడం కూడ నియమ విశేషం గనుక తీర్థాలను గురించి చెప్పవలసి ఉన్నది. 
అన్ని నదులూ పుణ్యతీర్ణాలే. వాటిలో సాగరానికి పోయేనదులు అధిక ఫలాన్ని ఇస్తాయి. 


తే. వానియందును మునిపద మాననీయ । దేశములు నబ్దిసంయోగ దేశములును 
దెలియు మన్యోన్యసంగమ దేశములును | బరమతీర్ధంబు లగు6 బద్మపత్రనయన! 183 


ప్రతిపదార్థం: పద్మప(త్రనయన! = తామర రేకుల వంటి కన్నులు కలదానా! గౌరీ!; వానియందును = ఆ పుణ్య 
తీర్జాలలోనూ; మునిపదమాననీయ = మునీంద్రులు అడుగులు మోపటం చేత ఆదరించదగిన; దేశములున్‌ = చోటులూ; 
అద్ది సంయోగదేశములును = సముద్రంలో కలిసే చోట్టున్నూ; అన్యోన్య(అన్యః+అన్య) సంగమ దేశములును = ఒకదానితో 
ఠా ౧ 

ఒకటి చేరేచోట్టున్నూ; పరమ తీర్ణంబులు+అగున్‌ = శ్రేష్టమైన తీర్చా లవుతాయి; తెలియుము = దేవీ! [గ్రహించుము. 


తాత్సర్యం: ఆ విధంగా సముద్రంలో కలియుటకు అరిగే నదులలో మునీశ్వరులు తమ పాదాలు మోపి పవిత్రీ 
కరించిన చోట్ట్లూ, ఈ (స్రవంతులు సాగరంలో కలిసే చోట్టూ, నదీనదాలు పరస్పరం కూడే చోట్టూ అనగా 
సంగమస్థానాలూ ఉత్తమతీర్జాలని దేవీ! గ్రహించుము. 


కు వనధి మహాతీర్జం బం । దును సంయమివరులచేత దొల్లి ప్రియమునం 
గొనియాడ( బడిన చోటులు । విను ముత్తమ తీర్థములు వివేకాభరణా! 184 


ప్రతిపదార్థం: వివేక+ఆభరణా! = విజ్ఞానమే అలంకారంగా గల గౌరీ! వినుము = ఆలకించుము; వనధి = సముద్రం; 
మహాతీర్ణంబు = గొప్ప పుణ్యతీర్ణం; అందును = మీదుమిక్కిలి; సంయమివరులచేతన్‌ = మునీం(ద్రుల చేత; తొల్లి = 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


పూర్వం; ప్రియమునన్‌ = ఇష్టంతో, ఆదరంతో; కొనియాడన్‌+పడిన = పొగడబడినట్టి; చోటులు = (ప్రదేశాలు, తావులు; 
ఉత్తమతీర్తములు = శ్రేష్టములైన తీర్లాలు, పవిత్ర తీర్లాలు. 
ణా థ © ad థ థ 


తాత్సర్యం: విజ్ఞానమే విభూషణంగా గల పార్వతీ! వినుము. సాగరం ఒక గొప్ప పుణ్యతీర్థం. మునుపు మునిశ్రేష్టులు 
ప్రియపడి శ్లాఘించిన సాగరసంగమ ప్రదేశాలన్నీ పరమ పవి(త్రాలైన తీర్థాలు. 


క. వెలి శుచియై మట్‌ తీర్దం | బులు సొచ్చుట మేలు నియమములు దీర్చి తగన్‌ 
వెలలిన యెడ దేవార్టన । ములు విప్రారన లవశ్యమును గృత్యంబుల్‌, 185 


ప్రతిపదార్థం: వెలిన్‌ = వెలుపల, నదికి బయట; శుచి+ఐ = పరిశుద్దుడై; మణి = ఆవల; తీర్ణంబులు+చొచ్చుట = 
నీళ్ళలో (ప్రవేశించటం; మేలు = మంచిది; నియమములు-తీర్చి = స్నానాది విధులెల్ల ఆచరించి; తగన్‌ = యుక్తంగా; 
వెలలిన+ఎడన్‌ = నది నుండి తీరం చేరిన తరువాత; దేవ+అర్భనములు = దేవతాపూజలు; విప్ర+అర్భనలు = 
(బ్రాహ్మణపూజలు; అవశ్యమును = తప్పక; కృత్యంబుల్‌ = చేయదగినట్టివి. 


తాత్సర్యం: పుణ్యతీర్ణాలలో మునగటానికి ముందు కాలకృత్యాలు తీర్చుకొని, స్నానమాడి పరిశుద్దుడై ఆవల ఆ 
పవిత్రతీర్ణాలలో (ప్రవేశించాలి. ఆ విధంగా తీర్థాలలో (ప్రవేశించి స్నానవిధులెల్ల చక్కగా ఆచరించి గట్టెక్కిన తరువాత 
దేవబ్రాహ్మణ పూజలు తప్పకుండా నిర్వర్తించాలి. 


క. చేరువ తీర్థము కంటెను | దూరపు(దీర్థంబు మేలు తోయజవదనా! 
శారీరాయాసము ద । త్మారణమై వేదవాక్యగతి యిట్లుండున్‌. 186 


ప్రతిపదార్థం: తోయజవదనా! = పద్మంవంటి మోము కలదానా!; చేరువ తీర్థము కంటెను = సమీపంలోని తీర్థం కన్నా; 
దూరము+ తీర్ణంబు (దూరపు తీరంబు) దూరప్రదేశంలో ఉండే తీర్థం; మేలు = శ్రేష్టమైనది; (ఎందుకంటే) శారీర+ ఆయాసము 
= దేహము యొక్క బడలికయే, (శ్రమయే; తత్‌+కారణము+ఐ = అందుకు హేతువై; వేదవాక్యగతి = వేద వచనాల యొక్క 
పోకడ; ఇట్టు+ఉండున్‌ = ఈ రీతిగా ఉంటుంది. 


తాత్సర్యం: ఓ పద్మముఖీ! దగ్గరలో ఉండే తీర్థాన్ని సేవించడం కంటె, దూరంలో ఉండే తీర్థాన్ని సేవించడమే మంచిది. 
ఎందుకంటే వేదవాక్యాల పోకడ ననుసరించి తీర్ణయా(త్రలో దేహం బడలిక చెందడం, (శ్రమపొందడం మంచిది. 


క. విను సోపకరణ మనునది । ధనధాన్యాదిక సమగ్రతను గృహమేధుల్‌ 
గొనియాడుతెటి(గు దానం । బున వైదిక పైతృకాది పుణ్యక్రియలన్‌. 187 


ప్రతిపదార్థం: విను = అపర్ణా! ఆలకించుము; సోపకరణము+అనునది = సోపకరణం అని చెప్పబడేది; ధన ధాన్య+ఆదిక 
= ధనం, ధాన్యం మొదలైనవాటి యొక్క; సమగ్రతను = పూర్ణత్వం చేత, మెండుగా కలిగి ఉండటం చేత; గృహమేధుల్‌ 
= గృహస్థులు, గేస్తులు, ఇంటి యజమానులు; దానంబునన్‌ = దానాల చేతను; వైదిక = వేదోక్తములైన, వేదవిహితాలైన; 
'పైతృక+ఆది = పితృ శ్రాద్దం, తర్పణం మొదలైన; పుణ్యక్రియలన్‌ = పవిత్రకార్యాలను; కొనియాడు తెజంగు = ఆదరించే 
విధానమై ఉన్నది. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 719 


తాత్సర్యం: అపర్ణా! ఆలకించుము. సోపకరణ మనేది మెండుగా ధనధాన్యాలు గల గృహస్థులు దానము చేతను, 
పితృశ్రాద్దాదులైన వైదిక కార్యాలచేతను ఆదరించే విధానమై ఒప్పుతున్నది. 


సీ. న్యాయార్ణితంబైన యర్థంబు వేదవి । త్ల్వము శాంతి మొదలగు వరగుణములు 
గల విపునకు( బుణ్య కాలపావన దేశ । కలితంబుగా భక్తి గలిగి యీగి 
మేలిదానము శక్తి మిగులుట శక్తికి । దగుట దానికి. గడు( దగమి యుత్త 


మము మధ్యమము నధమము నగు దాన వి । ధానంబు విను మిట్లు దైవికంబు( 


తే. బైతృకంబును లోనైన పనుల. దాను । వేడ్కసేయు వస్తువు గొను విపుకోర్కి 
కనుగుణంబగు నదియును నర్ది నిచ్చు । టధికతరమైన ఫల మిచ్చు నంబుజాక్షి! 188 


ప్రతిపదార్థం: అంబుజ+అక్షి! = నీరజములవంటి నేత్రాలు కలదానా! న్యాయ+ఆర్జితంబు+ఐన = న్యాయం తప్పక 
సంపాదించినట్టి; అర్హంబున్‌ = విత్తాన్ని; వేదవిత్తమున్‌ = వేదమునెరుంగుట; శాంతి = ఇంద్రియనిగ్రహం; మొదలు+అగు 
= మున్నుగా కలిగిన; వరగుణములు = శ్రేష్టములైన గుణాలు; కల = కలిగిన; విప్రునకున్‌ = (బ్రాహ్మణుడికి; పుణ్యకాల 


పవిత్రమైన కాలంతో; పావనదేశ = పవిత్రమైన ్రదేశంతో; కలితంబుగాన్‌ = కూడి ఉండేటట్లుగా; భక్తి+కలిగి = భక్తి 
భావం కలిగి; ఈగి = ఇచ్చుట; మేలిదానము = ఉత్తమ దానం; శక్తిన్‌ మిగులుట = తన శక్తికి మించటం; శక్తికిన్‌+ తగుట 
= తన శక్తికి తగినట్టుండటం; దానికిన్‌ = తనశక్తికి; కడున్‌ = మిక్కిలి; తగమి = తగినట్టు ఉండకుండటం అనేవి వరుసగా; 
ఉత్తమమున్‌ = శ్రేష్టమూ; మధ్యమమున్‌ = రెండవ రకం; అధమమున్‌ = హీనమూ; అగు = అయినట్టి; దానవిధానము = 
దానపద్దతి అవుతుంది; వినుము = అంబికా! ఆలకించుము; ఇట్లు = ఈ రీతిగా; దైవికంబు = దైవసంబంధం; వైతృకంబు 
= పితృసంబంధమును; లోను+ఐన పనులన్‌ = మొదలగు కార్యములందు; కొను = స్వీకరించే; విఫ్రుకోర్కికిన్‌ = బ్రాహ్మడికాంక్షకు; 
అనుగుణంబు+అగు+అదియునున్‌ = తగినట్టి దానిని; అర్జిన్‌ = (ప్రీతితో, భక్తితో; ఇచ్చుట = దానమివ్వటం; అధికతరము+ 
ఐన = ఎంతో ఎక్కువైన; ఫలము+ఇచ్చున్‌ = ఫలాన్నిస్తుంది; 


తాత్సర్యం: న్యాయంగా సంపాదించిన సొమ్మును వేదం చదివిన, శాంతి మొదలైన సద్గుణాలు కలిగిన (బ్రాహ్మణుడికి 
పుణ్యకాలమందు, పుణ్యక్షేత్రమందు భక్తితో దానం చేయటం ఎంతో ఉత్తమం. తన శక్తికి మించిన దానం 
పరమోత్తమం. తన శక్తికి తగినట్టివ్వడం మధ్యమం. తన శక్తికి ఏ మాత్రం తగనట్టు ఇవ్వడం అధమం. దేవీ! 
దానవిధాన మంటే ఇది. ఈ విధంగానే దేవ సంబంధమైన యజ్ఞయాగాదులలోనూ, పితృకార్యములైన (శ్రాద్దాదులలోనూ 
తన కిష్టమైన వస్తువునూ, దానగ్రహీత అయిన (బ్రాహ్మణుడి కోరికకు తగిన వస్తువునూ (శ్రద్దా భక్తులతో సమర్పిస్తే 
ఆ దానం మిక్కుటమైన ఫలాన్ని ఇస్తుంది. 


తే. చేయు టెంతయు మేలైన జేసి పిదప | వగచినట్టి దానము దను. బొగడికొన్న 
దానవిధి నిష్పలంబులు గాన రెండు । నుడుగుదాత మహాఫల మొంద. గాంచు 189 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చేయుట = దానం సల్పటం; ఎంతయున్‌ = మిక్కిలి; మేలు+ఐనన్‌ = శ్రేయస్కరమైనదైనను; చేసి = సలిపి; 
పిదపన్‌ = దానానంతరం; వగచినట్టి దానము = చింతించునట్టి దానమూ; తనున్‌ = తనను; పొగడికొన్నదానవిధి = మెచ్చుకొనే 
దాన పద్దతి; నిస్‌+ఫలంబులు+కానన్‌ = ఫలరహితములు కాబట్టి, ప్రయోజన శూన్యాలు కనుక; రెండున్‌ = ఆ రెండు 
విధాలైన దానాలను; ఉడుగుదాత = వదలునట్టి ఈవికాడు; మహాఫలమున్‌ = గొప్ప (ప్రయోజనాన్ని; ఒందన్‌+కాంచున్‌ = 
పొందగలడు. 


తాత్సర్యం: “దానం చేయడం ఎంతోమేలే అయినప్పటికీ చేసిన తర్వాత దుఃఖపడినదానమూ, తానిచ్చినదాన్ని తానే 
పొగడుకొనే దానమూ నిష్పలాలు. కాబట్టి ఈ రెండూ మానుకొన్న దాత మహాఫలాన్ని పొందగలడు”. 


వ. అనుటయు దాక్షాయణి 'దాతవ్యంబు లెయ్యవి చెప్పు' మనిన భవుం డిట్లనియె. 190 


ప్రతిపదార్థం: అనుటయున్‌ = అని శివుడు చెప్పగా; దాక్షాయణి = దక్షప్రజాపతి కూతురైన సతీదేవి; దాతవ్యంబులు = 
దానం చెయ్యదగిన వస్తువులు; ఏ+అవి (ఎయ్యవి) = ఏవి; చెప్పుము; అనినన్‌ = అని అడుగగా; భవుండు = శంకరుడు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని శంభుడు తెలుపగా పార్వతీదేవి 'దానమీయ తగిన వస్తువు లేవో చెప్పు మని అడుగగా 
ఈశ్వరు డిట్టా అన్నాడు. 


శివుడు పార్వతికి దాన ఫల నిశేషంబుల నెటింగించుట. (సం.13 అను 1.15-3205) 


(ఈక 


“అన్నంబు. దోయంబు నఖిలజంతువులకు. । బ్రాణముల్‌ గాన య ప్పరమవస్తు 
వులు మేలు దాతవ్యములలోన నెల్లను; | నతిథుల కవి యిచ్చు టమరలోక 
చిరమహాసౌఖ్యంబు. జేయు(; గాంచన మగ్ని। యగుట దద్దాన మత్యంతపావ 
నము సర్వకామప్రదము; గోవు సద్విఫ్రు । నకు నీగి తద్రోమ నికరసంఖ్య 


ఆ. వరుస నాకలోక వాసంబు గావించు; । నందు గపిల నిచ్చునాత( డిరువ 
దొక్క తరము వారి నూర్జ్యలోకమునకు | ననుప జాలు వికచవనజవదన! 191 


ప్రతిపదార్థం: వికచవనజవదన! = వికసించిన పద్మంవంటి ముఖం కలదానా!; అన్నంబున్‌ = ఓగిరం, కూడు, ఆహారం; 
తోయంబున్‌ = నీళ్ళూ, జలమూ, ఉదకమూ; అఖిలజంతువులకున్‌ = సమస్త జీవులకూ, (ప్రాణముల్‌+కానన్‌ = ప్రాణాధారాలు 
గనుక; ఆ+పరమ వస్తువులు = ఆ (శ్రేష్ట్రములైన పదార్థాలు, అన్నోదకాలు; దాతవ్యములలోనన్‌+ఎల్లన్‌ = దానమివ్వదగిన 
వస్తువులన్నింటిలోనూ; మేలు = ఉత్తమమైనవి, మంచివి; అతిథులకున్‌ = భోజనవేళకు వచ్చినవారికి; అవి = ఆహారపానీయాలు; 
ఇచ్చుట = ఇవ్వటం; అమరలోక = దేవలోకంలో; చిరమహాసౌఖ్యంబున్‌+చేయున్‌ = బహుకాలం గొప్ప సుఖాలను కలిగిస్తుంది; 
కాంచనము = బంగారం; అగ్ని+అగుటన్‌ = నిప్పుకావటం వలన; తత్‌+దానము = సువర్ణదానం; అత్యంత పావనము = 
మిక్కిలి పవిత్రమైనది, కల్మషహరం; సర్వకామ(ప్రదము = అన్ని కోరికలను ఈడేరుస్తుంది; గోవున్‌ = ధేనువును; సత్‌+విప్రునకున్‌ 
= మంచి (బ్రాహ్మణుడికి; ఈగి = దానమివ్వటం; తత్‌+రోమనికరసంఖ్య = ఆ ఆవు యొక్క శరీరమందలి వెండ్రుకల యొక్క 
లెక్క; వరుసన్‌ = క్రమంగా; నాకలోకవాసంబున్‌ = స్వర్గలోకనివాసాన్ని; కావించున్‌ = కలుగజేస్తుంది; అందున్‌ = ఆ ధేనువులలో 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 721 


కూడ; కపిలన్‌ = గోరోచనా వర్గం కల గోవును, పుల్హావును; ఇచ్చు+అతండు = దానం చేసేవాడు; ఇరువది+ఒక్కతరము వారిన్‌ 


= తన పూర్వులలో ఇరవై ఒక్కతరాల వాళ్ళను; ఊర్యలోకమునకున్‌ = పుణ్యలోకానికి, స్వర్గానికి; అనుపన్‌+చాలున్‌ = పంపగలడు. 


తాత్సర్యం: ఓ పద్మముఖీ! గౌరీ! అన్నం, నీళ్ళూ సకల ప్రాణులకూ ప్రాణాధారాలు కనుక ఆ శ్రేస్టములైన 
పదార్థాలు దాన మివ్వదగిన వస్తువు లన్నింటిలో మిక్కిలి ఉత్తమపదార్థాలు. అతిథులకు చేసే అన్నదానం, జలదానం 
దాతకు స్వర్గలోకంలో బహుకాలం మహాభోగానుభవం సమకూరుస్తాయి. బంగారం నిప్పు. దానిని దానం చెయ్యడం 
పరమపవి(త్రం. అది అన్ని కోరికలను ఈడేరుస్తుంది. గోవును స(ద్బాహ్మణుడికి దానమిస్తే దాని శరీరంలో ఎన్ని 
వెండ్రుక లున్నవో అన్నియేండ్డు స్వర్గలోకనివాస సౌఖ్యం పొందవచ్చును. ఆ గోవులలోనూ కపిల గోవును దానమిచ్చేదాత 
తన పూర్వులు ఇరవై యొక్క తరాల వారిని స్వర్గానికి పంపగలడు. 


క. విను భూమిదాన కర్తకు । ననిమిషలోకమున నిలువనగు సౌఖ్యంబుల్‌ 
దనరుచు నుండంగ నెఅ పెం । పున భూమి గలంత కాలమును గిరితనయా! 192 


ప్రతిపదార్థం: గిరితనయా! = ఓ శైలపుత్రీ! విను = ఆలకించుము; భూమిదాన కర్తకున్‌ = భూదానం చేసిన వాడికి; 
భూమి+కల+అంత+కాలమున్‌ = భూమి ఉండేవరకూ; సౌఖ్యంబుల్‌ = సుఖాలు; తనరుచున్‌+ఉండన్‌+కన్‌ = వర్దిల్చుతుండగా, 
శోభిల్దుతుండగా; నెజిపెంపునన్‌ = పూర్లగౌరవంతో, నిండు గౌరవంతో; అనిమిషలోకమునన్‌ = దేవలోకంలో; నిలువన్‌+ 
అగున్‌ = ఉండవచ్చును. 


తాత్సర్యం: పార్వతీ! వినుము. భూదానం చేసిన పుణ్యపురుషుడు ఆ భూమి ఉండేంత వరకూ పరిపూర్ణ సుఖాలు 
అనుభవిస్తూ, మిక్కిలి గౌరవంతో దేవలోకంలో నివసిస్తాడు. 


ఆ. భూమి నఖిల మగు విభూతి విశేషజా | తంబు గలుగు. గాన దతదాన 
మెల్ల వస్తువులును నిచ్చిన యట్లగు | దానం బోని పాపతమము లేదు. 193 


ప్రతిపదార్థం: భూమిన్‌ = నేలయందు; అఖిలము+అగు = సమస్తమైన; విభూతి విశేషజాతంబు = సంపద్విశేషముల యొక్క 
సమూహం అనగా మణులు, మాణిక్యాలు, వెండి, బంగారం మొదలైన అనర్హవస్తువులు; కలుగున్‌ = లభిస్తుంది; కానన్‌ = 
కాబట్టి; తత్‌+ప్రదానము = ఆ ధరణీదానం అనేది; ఎల్ల వస్తువులునున్‌+ఇచ్చిన+అట్టు+అగున్‌ = అన్ని వస్తువులనూ ఇచ్చినట్టే 
అవుతుంది; దానన్‌ = ఆ భూదానం వలన; పోని = నశించని; పాపతమము లేదు = పాతక మనే చీకటి లేదు. 
తాత్సర్యం: భూమిలో సర్వవిధాలైన సంపద్విశేషాలు నెలకొని ఉంటాయి. కనుక భూదానం చేసినట్లయితే సకల 
వస్తు దానం చేసినట్లే అవుతుంది. ధరణిదానం వలన నశించని దురితమనే చీకటి ఉండనే ఉండదు. 


విశేషం: అలం: పాపతమము అనే చోట రూపకం. 


క. అతివా! కన్నియ నిచ్చిన । బితృపతి ముదమందు, సురలు. బ్రీతు లగుదు; రం 
చితగతి కర్తకు దొరకొను । నతి తేజ శ్రీయశస్మ్కమగు నబ్బవమున్‌. 194 


ప్రతిపదార్థం: అతివా! = ఓ సఖీ!; కన్నియన్‌+ఇచ్చినన్‌ = పిల్లనిచ్చి పెళ్ళి చేస్తే కన్యాదానం చేస్తే, పితృపతి = యమధర్మరాజు; 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


ముదము+అందున్‌ = సంతోషం పొందుతాడు; సురలు = దేవతలు; ప్రీతులు+అగుదురు = హర్షం చెందుతారు; కర్తకున్‌ 
= కన్యాదాన మొనర్చిన వాడికి; అంచిత గతి = పూజించదగిన, ఒప్పిదమైన సద్గతి; దొరకొనున్‌ = సమకూడుతుంది, 
లభిస్తుంది; ఆ భవమున్‌ = ఆతడి జన్మం కూడ; అతితేజస్‌ = మిక్కుటమైన కాంతి; శ్రీ = సంపద; యశస్కము+అగున్‌ 
= కీర్తిగలది అవుతుంది. 


తాత్సర్యం: గిరిజా! కన్యాదానం చేసిన యెడల యముడు సంతోషిస్తాడు. వేల్పులు హర్షిస్తారు. కన్యాదాతకు 
సద్గతులు కలుగుతాయి. ఆతని జన్మం కాంతియుతమై, సంపద్యుక్తమై, కీర్తిమంతమై విరాజిల్లుతుంది. 


తే. విద్య యిచ్చుట సత్పాత్ర విషయమైన | నవ్యయానందపదము. జేయంగ. జాలు; 
దగగ దక్షిణయిచ్చి పేదలకు విద్య । యీ నియోగించుటయు. దత్సమాన కృతియ. 195 


ప్రతిపదార్థం: విద్య+ఇచ్చుట = విద్యాదానం చెయ్యటం, చదువు చెప్పటం; సత్వాత్ర విషయము+ఐనన్‌ = యోగ్యులకే 
చెందినది అయితే; అవ్యయ+ఆనందపదమున్‌ = శాశ్య్వతసుఖస్థానమును; చేయంగన్‌+చాలున్‌ = లభింపజేయగలదు; తగన్‌+కన్‌ 
= (తగన్‌) తగినట్టుగా; దక్షిణ+ఇచ్చి = గురువులకు ధనమిచ్చి; పేదలకున్‌ = దరిద్రులకు; విద్య+ఈన్‌ = విద్యనిచ్చుటకు; 
నియోగించుటయున్‌ = నియమించటం కూడ; తత్‌+సమానకృతి+అ = తాను విద్య చెప్పటంతో సమానమైన కార్యమేఅవుతుంది. 


తాత్సర్యం: యోగ్యులైన వారికి విద్యాదానం చేస్తే విద్యాదాతకు శాశ్వతమైన పరలోక సౌఖ్యం లభిస్తుంది. అట్లా 
తాను చదువు చెప్పేశక్తిలేని వాడైతే గురువులకు దక్షిణ లిచ్చి పేదలకు విద్య చెప్పిస్తే స్వయంగా విద్యచెప్పిన వాడికి 
లభించే శాశ్వతానంద పదవి ఇతనికి గూడ లభిస్తుంది. 


సీ, తిలరాశి యిచ్చిన గలుగు నగ్నిష్ఞోమ | ఫలము; వాసోదాన ఫలము చిరత 
రాయువు; గొడు గీగి యఖిలపీడలం బాపు; । దాసదాసీజనదాన మహిమ 
కర్మ విమోక్షంబు గలిగించు; దీపదా । నము ఫల మాత్సాతివిమలభావ; 
మంబు ప్రవాహంబు నధిగమింపంగ6 జేంత | నిఖిల వ్యసనముల నిస్తరింప. 


ఆ. _ జేయు6 దెరువు లెస్ససేయుట సంతాన । మిచ్చు; నౌషధంబు నిచ్చు టెల్ల 
తెవులు€ బాపు; సాదు దెరువరి కునికి ప । ట్టొసంగు టొసంగు దనుసుఖోదయములు.” 196 


ప్రతిపదార్థం: తిలరాశి = నువ్వుల (ప్రోగు; ఇచ్చినన్‌ = దానం చేస్తే; అగ్నిష్టోమ ఫలము = అగ్నిష్టోమమనే యజ్ఞం చేయటం 
వలన లభించే ప్రయోజనం; కలుగున్‌ = చేకూరుతుంది; వాసస్‌+దానఫలము = వస్త్రదానం చేస్తే లభించే మేలు; 
చిరతర+ఆయువు = దీర్ణాయుష్యం; గొడుగు+ఈగి = ఛత్రదానం; అఖిలపీడలన్‌ = సమస్త బాధలనూ; పాపున్‌ = 
తొలగిస్తుంది; దాసదాసీజన దానమహిమ = సేవకులనూ, సేవికలనూ దానం చెయ్యటం వలన కలిగే ప్రభావం; కర్మ 
విమోక్షంబు+కలిగించున్‌ = కర్మ బంధం నుండి విముక్తి కలిగిస్తుంది; దీపదానము ఫలము = దీపదానం వలన లభించే 
ఫలం; ఆత్మ+అతి విమల భావము = ఆత్మకు మిక్కిలి నైర్మల్యం కలగటం; అంబు (ప్రవాహంబున్‌ = నీటి వెల్లువను, 
జల(ప్రవాహాన్ని; అధిగమింపన్‌+ కన్‌+ చేత = పొందేటట్టు చేయడం; నిఖిల వ్యననములన్‌ = ఎల్లదుఃఖాలనూ; 
నిస్తరింపన్‌+చేయున్‌ = దాటేటట్టు చేస్తుంది, తరింపజేస్తుంది; తెరువున్‌ = బాటను; లెస్స+చేయుట = బాగుపరచటం; 
సంతానము+ఇచ్చున్‌ = బిడ్డలను (ప్రసాదిస్తుంది; జొషధంబున్‌+ఇచ్చుట = మందునొసగటం; ఎల్ల+తెవులున్‌+పాపున్‌ = 
అన్ని రోగాలను మాన్పుతుంది; సాదు తెరువరికిన్‌ = సాధువైన బాటసారికి; ఉనికి పట్టు+ఒసంగుట = నివాస స్థానమివ్వటం; 


ఆనుశాసనిక పర్వము - సంచమూశ్వాసము 723 
ఆశ్రయం కల్పించటం; తనుసుఖ+ ఉదయములు= దేహానికి సౌఖ్యవృద్ది; ఒసంగున్‌ = కలుగ జేస్తుంది, సమకూరుస్తుంది. 


తాత్పర్యం: నువ్వులను దానమిస్తే అగ్నిష్టోమ యాగఫలం కర్తకు లభిస్తుంది. వ(స్తదానం వలన దీర్చాయుర్దాయం 
చేకూరుతుంది. ఛత్రదానం సర్వబాధానివారకం. దాసదాసీజన దాన (ప్రభావం వలన కర్మబంధం నుండి విముక్తి 
సమకూడుతుంది. దీపాన్ని దానమిస్తే ఆత్మకు నైర్మల్యం సిద్దిస్తుంది. జలప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తే సకల 
దుఃఖనివృత్తి కలుగుతుంది. దారి డొంకలను బాగు పరిస్తే బిడ్డలు పుడతారు. మందులివ్వటం వలన రోగబాధలు 
తొలగిపోతాయి. సాధువైన బాటసారికి ఆశ్రయ మొసగితే తన శరీరానికి సౌఖ్యాభివృద్ది సమకూడుతుంది.' 


వ. అనిన విని 'యజ్ఞంబు తెటిం గెటింగింపవే యని పార్వతి ప్రార్థించినం బరమేశ్వరుం డిట్లనియె. 197 


ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని శంకరుడు చెప్పగా ఆలించి; యజ్ఞంబు తెజంగు = యాగము యొక్క స్వరూపం; 
ఎటీంగింపవు+ఏ = తెలుపవా; అని; పార్వతి; ప్రార్థించినన్‌ = వేడగా; పరమేశ్వరుండు; ఇట్టు+అనియెన్‌ = ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: అని శంకరుడు చెప్పగా ఆలకించి అంబిక 'యజ్ఞము యొక్క స్వరూప మెట్టిదో సెలవింి డని వేడగా 
ఆయన ఇట్లా అన్నాడు. 


సీ. “వను మింతి! వైదికంబును లౌకికంబును । నన రెండు దెఅంగులు యజ్ఞవిధులు; 
వర్ణయోగ్యార్దన వర్దనాంచిత ధన । ధాన్యముల్‌ గొని దేవతలకు. దృష్తి 
ణం యఖ — 
యగునట్లుగా బుత్వి గర్జన మొప్ప(గా(। గావించునది వైదికంబు; దేవ 

తలకు మహోత్సవంబులు సేయుటయు గీత । వాద్యనృత్యము లనవద్యములుగ 


ఆ. సంఘటించుటయును సద్గ్దంధమాల్య ధూ । ప ప్రదీప భోజ్యభక్ష్యములు స 
మాదరంబుతో నివేదించుటయు లౌకి | కంబు; రెండు నమరగణహితములు. 198 


ప్రతిపదార్థం: ఇంతి! = కాంతా! విను = వినుము; యజ్ఞ విధులు = యాగాచరణాలు, యజ్ఞవిధానాలు, యజ్ఞ (ప్రకారాలు; 
వైదికంబును = వేదసంబంధమైనది; లౌకికంబును = లోకసంబంధమైనది; అనన్‌ = అనగా; రెండు తెజంగులు = 
రెండురీతులు; వర్షయోగ్య = కులమునకు తగినట్టు; ఆర్జన = సంపాదనముచే; వరన = పెంపుదల చేత; అంచిత = 
ఒప్పునట్టి; ధనధాన్యముల్‌ = విత్తం, ధాన్యం; కొని = (గ్రహించి; దేవతలకున్‌ = ఇం(ద్రాదిదేవతలకు; తృప్తి+అగునట్టుగాన్‌ = 
సంతుష్టి కలిగేరీతిలో; బుత్విక్‌+అర్భనము = వేదమంత్రాలను చెప్పునట్టి బుత్విజులను పూజించటం; ఒప్పంాన్‌ = తగి 
ఉండగా; కావించు+అది = చేయునటువంటిది; వైదికంబు = వేదసంబంధమైన యజ్ఞం; దేవతలకున్‌ = సురలకు; మహా+ 
ఉత్సవంబులు = పెద్ద పెద్ద తిరునాళ్ళు; చేయుటయున్‌ = నిర్వహించటం; గీతవాద్యనృత్యములు = పాటలు, మేళాలు, 
నాట్యాలు; అనవద్యములుగన్‌ = అనింద్యములుగా, కొణతలేకుండా; సంఘటించుటయున్‌ = సమకూర్చటమున్నూ; సద్‌+గంధ 
= మంచిగంధం; మాల్య = పూలదండలు; ధూప = సాంబ్రాణి మున్నగు పొగలు వేయటం; (ప్రదీప = దీపాలు వెలిగించటం; 
భోజ్యములు = భుజింపదగినవి; అన్నం, పప్పు మొదలైనవి; భక్ష్యములు = వడలు, లడ్డు మొదలైన పిండివంటలు, తిను 
బండాలు; సమాదరంబుతోన్‌ = గౌరవబుద్దితో; నివేదించుటయున్‌ = నైవేద్యమివ్వటం, ఆరగింపు చేయటం; లౌకికంబు = 
లోకసంబంధమైనది; రెండున్‌ = వైదికం, లౌకికం అనే ఈ రెండున్నూ; అమరగణహితములు = దేవతాసమూహానికిఇష్టమై నవి. 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'అపర్జా! ఆలకించుము. యజ్ఞాలు వైదికములనీ, లౌకికములనీ రెండు విధాలు. బ్రాహ్మణాదిజాతుల 
వారు తమ కులధర్మాలను అనుసరించి సంపాదించి, వృద్దిపరచిన ధనధాన్యాలను వెచ్చించి దేవతలకు సంతృప్తి 
కలిగేటట్టు వేదోక్తంగా బుత్విక్కులకు సంభావన లిచ్చి నిర్వహించే యాగాలు వైదికాలు. వేల్పులకు బ్రహ్మోత్సవాలు 
అనగా తిరునాళ్ళు వైభవోపేతంగా జరిపించటం, ఆ దేవోత్సవాలలో పాటలు, మేళం వాయించటం, ఆటలు 
ఏర్పాటుచేయించటం, మంచి గంధం, పూలమాలలు, ధూపం, దీపం, భక్ష్యభోజ్యాలతో నైవేద్యం సమర్పించటం ఈ 
మొదలైన షోడశోపచారాలతో దేవుళ్ళను అర్చించటం లౌకికమని చెప్పబడుతున్నది. అటు వైదికం, ఇటు లౌకికం 
ఈ రెండు విధానాలూ దేవతలకు ఇష్టమైన ఆరాధనా పద్దతులు. 


తే. ధర్మములు దానములును సర్హ్వతచయంబు । సద్భశములు గావు వినుము యజ్ఞమున కరయ 
యజ్ఞికర్త లోకోత్తరుం డతని కిచ్చు । టతనిచే( గొను టధిక పుణ్యములు చెలువ! 199 


ప్రతిపదార్థం: చెలువ! = ఓ తరుణీ!; వినుము = ఆలకించుము; ధర్మములు = ధర్మాలు, పుణ్యాలు; దానములును = 
వితరణములు; సద్‌+(వ్రతచయంబు = మంచి (వ్రతాలు, నోములు; అరయన్‌ = పరికించగా, పరిశీలించగా, ఆలోచించగా; 
యజ్ఞమునకున్‌ = యాగమునకు, (క్రతువునకు, సవనమునకు; సదృశములు+కావు = సమానం కావు; యజ్ఞకర్త = యాగం 
చేసేవాడు, యజమానుడు; లోక+ఉత్తరుండు = జనులలో శ్రేష్టుడు; అతనికిన్‌ = యజ్ఞం చేసేవాడికి; ఇచ్చుట = ఇవ్వటం; 
అతనిచేన్‌+కొనుట = అతనివలన స్వీకరించటం; అధికపుణ్యములు = మిక్కిలి పుణ్యాలు. 


తాత్పర్యం: (శుతులకూ, స్మృతులకూ విహితమైన కర్మలు ధర్మాలు. అట్టి ధర్మాలు, దానాలు, మంచి వ్రతాలు 
ఇవేవీ యజ్ఞానికి సాటి రాలేవు. యజ్ఞం చేసినవాడు నరులలో ఉత్తముడు. అట్టి యాగకర్తకు ఇవ్వటంకాని, అతడి 
వలన పుచ్చుకొనటం గాని పరమ పుణ్యాలు. 


ఉ. మానస కృత్యముల్‌ సురసమాజ మెజుంగంగ జాలు. గావునన్‌ 

మానస మెక్కడేని. జన మంచిగ జేసిరయేని యజ్ఞమున్‌ 

దానము నాదియైన సుకృతంబులు లగ్గ ఫలింప నీదు త 

ద్ధ్యా న పరత్వ పూత సుకృతంబులకున్‌ ఫలమిచ్చు మెచ్చుచున్‌.' 200 
ప్రతిపదార్థం: సురసమాజము = దేవతాసంఫుం; మానసకృత్యముల్‌ = మనస్సు చేసే పనులు, మనోవ్యాపారాలు; 
ఎయింగన్‌కన్‌+చాలున్‌ = తెలిసికొనగలదు; కావునన్‌ = కాబట్టి; మానసము = చిత్తం; ఎక్కడన్‌+ఏనిన్‌+చనన్‌ = ఎక్కడికో 
వెళ్ళిపోతే, ఎక్కడెక్కడనో సంచరిస్తుంటే; మంచిగన్‌ = (ప్రశస్తంగా, ఘనంగా; చేసిర+ఏనిన్‌ = చేసినప్పటికిన్నీ; యజ్ఞమున్‌ = 
యాగమూ; దానమున్‌ = వితరణమూ; ఆది+ఐన = మొదలైన; సుకృతంబులు = పుణ్యకార్యాలు; లగ్గ ఫలింపన్‌+ ఈదు = 
సురసమాజం లెస్సగా ఫలించేటట్టు చేయదు; తద్‌+ధ్యాన+పరత్వ = తదేకధ్యానమందు సక్తమగుటచే; పూత = పవిత్రమైన; 
సుకృతంబులకున్‌ = సత్కార్యాలకు, పుణ్యకార్యాలకు; మెచ్చుచున్‌ = కొనియాడుతూ; ఫలము+ఇచ్చున్‌ = ఆ దివిజసమూహం 


ఫలం (ప్రసాదిస్తుంది. 


తాత్సర్యం: దేవతాసమూహం మానవుల యొక్క మనోవృత్తులను తెలిసికొనగలదు. మన సెక్కడో మసలుతుంటే 
యజ్ఞం, దానం మున్నగు పుణ్యకార్యాలు ఎంతో ఘనంగా నిర్వర్తించినప్పటికిన్నీ దేవ సమాజం వాటికి ఫలాన్ని 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 725 


ప్రసాదించదు. తదేక ధ్యానంతో పవిత్రమైన మనసును నిల్సి చేసే పుణ్యకార్యాలను మెచ్చుతూ దివిజబ్బృందం 
ఫలాన్ని అనుగ్రహిస్తుంది. 


క. అని చెప్పిన హిమవద్గిరి । తనయ త్రిపురవైరితోడ 'దైవికవిధు లే 
వినం గని సంతోషించితి; । వినిపింపుము పైతృకంబు విధము వృషాంకా!' 201 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌ = అని శంకరుడు పలుకగా; హిమవత్‌ గిరితనయ = మంచు కొండకూతురైన పార్వతీదేవి; 
త్రిపురవైరితోడన్‌ = (త్రిపురములను దహించిన పరమేశ్వరుడితో; దైవికవిధులు = దేవతలకు సంబంధించిన కర్మలు; ఏన్‌ 
= నేను; వినన్‌+కని = వినుటకు నోచి; సంతోషించితిన్‌ = ఆనందించాను; వృష+అంకా! = వృషభం ధ్వజంగా కల మహాదేవా!; 
పైతృకంబు విధము = పితృదేవతలకు చెందిన కర్మ విధానాన్ని; వినిపింపుము = తెలియజెప్పుము. 


తాత్సర్యం: అని పరమేశ్వరుడు పలుకగా విని హిమాలయ నగాధిరాజు కూతురైన ఉమాదేవి త్రిపురా సురసంహారకుడైన 
ఈశ్వరుడితో 'నాథా! మీవలన దైవికములైన కార్యములను విననోచి ఆనందమందినాను. ఇక పితృదేవతలకు 
ప్రీతికరములైన కార్యములను గూర్చి తెలుప వేడుతున్నాను.' 


సీ, అనిన నా సర్వజ్ఞ డద్దేవి కిట్లను | 'గయ కురుక్షేత్రంబు గంగయాది 
a యణ స స 
యగు పుణ్యదేశంబు లతిఫలదంబులు; । మాఘ భాద్రపదాఖ్య మాసములు బ 
హుళపక్ష మపరాహ్హ ముగ్మలి! యమవస । ద్వాదశి నవములు పరగు దుష్టిం 
బితృ దేవతల కిచ్చు(; గుతప దౌహిత్ర తి | లలు నితాంత పవిత్రములు పిత్యక్రి, 


తే... యలకు; శౌచ మక్రోధ మవ్యగ్రభావ | మర్దములు శుక్లపక్ష పూర్వాహ యుగ్మ 
దివస జన్మదినములు నిందితము లాజ్య । ముద్ద పాయసాపూపముల్‌ ముఖ్యకోటి. 202 


ప్రతిపదార్థం: అనినన్‌ = గౌరి అడుగగా; ఆ సర్వజ్ఞండు = సమస్త మెరింగిన శివుడు; ఆ+దేవికిన్‌ = ఆ గిరిసుతకు; 
ఇట్టు+అనున్‌ = ఇట్లా వచించాడు; ఉగ్మలి = చెలీ! గయ, కురుక్షేత్రంబున్‌, గంగ; ఆది+అగు = మొదలైన; పుణ్య 
దేశంబులు = పవిత్రప్రదేశాలు; అతి ఫలదంబులు = మిక్కిలి ఫలాన్నిచ్చే చోట్టు; మాఘ, భాద్రపద+ఆఖ్య+మాసములు 
= మాఘము, భాద్రపదము అనే పేరుగల నెలలూ; బహుళపక్షము = కృష్ణపక్షం (అమావాస్యకు ముందటి పాడ్యమి విదియ 
మొదలైన పదునాల్లు తిథులు - వెరసి పదిహేను రోజుల కాలం); అపర+అహణము = మధ్యాహ్నమునకు సైబడినకాలం; 
అమవస= అమావాస్య; ద్వాదశి నవములు = ద్వాదశి, నవమి అనే తిథులు; పరంగు తుష్టిన్‌ = ఒప్పిదమైన సంతృప్తిని, 
మిక్కిలి సంతృప్తిని; పితృదేవతలకున్‌; ఇచ్చున్‌ = ఇస్తాయి; కుతప = కుతపకాలం అనగా పగలు పదునెన్మిది గడియలకు 
పైబడిన కాలం; దౌహిత్ర = కూతురు యొక్క కొడుకు; తిలలు = నువ్వులు; నితాంత పవిత్రములు = మిక్కిలి 
పవిత్రమైనట్టివి; పిత్నక్రియలకున్‌ = (శ్రాద్దాది పితృక్రియలకు; శౌచము = పరిశుద్దత; అ(క్రోధము = కోపం లేకుండటం 
fdr (=) > 

అనగా (క్రోధరాహిత్యం; అవ్య(గ్రభావము = కలత చెందని హృదయం, ఆందోళన చెందకుండుట; అర్హములు = 
యుక్తములు, తగినట్టివి; శుక్షపక్ష = శుక్లపక్షం; పూర్వ +అహ్న = మధ్యాహ్నమునకు ముందటికాలం; యుగ్మదివస = 
సరిదినాలు; జన్మదినములు = పుట్టినరోజులు; నిందితములు = తగని రోజులు; ఆజ్య = నేయి; ముద్గ = పెసలు; 
పాయస = పరమాన్నం; అపూపముల్‌ = పిండివంటలు; ముఖ్యకోటి = (ప్రధానమైన పదార్దాల సమూహం. 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అని అంబిక అడుగగా సర్వవిదుడైన శంభుడు ఆమెతో ఇట్లన్నాడు. సఖీ! గయ, కురుక్షేత్రం, గంగ 
మున్నగు పవిత్ర ప్రదేశాలు పితృకర్మలకు మిక్కిలి ఫల(ప్రదాలు. మాఘభా(ద్రపద మాసాలూ, బహుళపక్షం, అపరాహ్హ 
సమయం, అమావాస్య, ద్వాదశి, నవమి అనే తిథులు పితృదేవతలకు మిక్కిలి సంతృప్తినిస్తాయి. కుతపకాలం, 
దౌహి(త్రుడు, నువ్వులు పితృకర్మలకు మిక్కిలి అర్హములు. (శ్రాద్దాదులు జరుపునప్పుడు శుచిత్వం, కోపరాహిత్యం, 
వ్యాకులపాటు చెందకుండటం ఆవశ్యకాలు. శుక్లపక్షం (పూర్ణిమతో చేరిన పాడ్యమి, విదియ మొదలైన పదునైదు 
తిథుల కాలం), పూర్వాహ్హం (మధ్యాహ్నమునకు ముందటి కాలం), సరిదినాలు, పుట్టిన రోజులు పితృకర్మలకు 
యోగ్యములు కావు. నెయ్యి, పెసరపప్పు, పరమాన్నం, పిండివంటలు (మినుప వడలు, అప్పాలు, నువ్వుల ఉండలు) 
శ్రాద్దాదులలో ముఖ్యపదార్ధాలు. 


విశేషం: పక్షం = పదిహేను రోజుల కాలం. నెలకు రెండు పక్షాలు. మొదటిది శుక్లపక్షం. రెండవది బహుళ పక్షం లేక కృష్ణ 
cre ద 

పక్షం. పాడ్యమి విదియ తదియ మొదలైన పదునాల్గు తిథుల తర్వాత వచ్చేది పూర్ణిమ లేక పున్నమ. ఇది శుక్ల పక్షం, 

లేక సిత పక్షం, పాడ్యమి విదియ ఇత్యాది తిథుల తర్వాత వచ్చే అమావాస్యతో కలిపి పదిహేనురోజులు బహుళపక్షం లేక 


హిందూ కాలమాన (ప్రకారం రోజుకు 60 గడియలు. గడియకు 60 విగడియలు; గడియ అనగా 24 నిమిషముల 
కాలం. విగడియ 24 సెకండ్ల సమయం. 


కుతపము: పగటి ప్రొద్దు పదిహేను భాగాలలో ఎనిమిదవ భాగం కుతపకాలం. ఉదయం 11గం.36 నిమిషాల తర్వాత 
48 నిమిషాలు అనగా 12గం.24 నిమిషాల సమయం కుతపకాలం. ఈ కాలం పితరులకు (ప్రశస్త పుణ్యకాలం. ఈ 
కుతపకాలానికి ముందు పితృదేవతలకు పిండ (ప్రదానాదులు చేయరాదు. 


కు శ్రోత్రియు లరోగు లవికల । గాత్రులు పాత్రములు పైతృకములకు సచ్చా 
రిత్రత్వము ముఖ్యంబు స । గోత్రు మృతకళత్రు నన్యకులు గొన రతివా! 203 


ప్రతిపదార్థం: అతివా! = రమణీ!; పైతృకములకున్‌ = (శ్రాద్దాదులకు, ఆబ్బికాలకు, తద్దినాలకు; (శ్రోత్రియులు = వేదం 
చదివినవారూ; అరోగులు = రోగాలు లేని వాళ్ళూ; అవికలగాత్రులు = అంగవైక్యలం లేని వాళ్ళూ; పాత్రములు = అర్హులు, 
తగినవారు, యోగ్యులు; సత్‌+చారిత్రత్వము = మంచినడవడి; ముఖ్యంబు = (ప్రధానం, ఆవశ్యకం; సగోత్రున్‌ = తన గోత్రం 
వాడినీ, మృతకళత్రున్‌ = భార్య చనిపోయిన వాడినీ; అన్యకులున్‌ = ఇతరకులస్సుడినీ; కొనరు = అంగీకరించరు, 
నిమంధత్రించరు. 


తాత్పర్యం: దేవీ! (శ్రాద్దాదులందు నిమంత్రించటానికి వేదం చదివినవారూ, రోగాలు లేనివారూ, అంగవైకల్యం 
కలుగని వారూ అర్హులు. వీరందరూ మంచి నడవడి గలవారై ఉండాలి. తన గోత్రం వాడూ, భార్య మరణించిన 
వాడూ, ఇతర కులస్టుడూ తద్దినాలలో నిమంత్రణకు పనికిరాడు. 


ఆ. గంధపుప్పమాలికా ధూపదీప వ । స్తముల నర లిచ్చి తగగ భోజ 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 727 
నములు నిర్వహించి క్రమవృత్తి( బిండప్ర । దానవిధి యొనర్హు టేను మెత్త.” 204 


ప్రతిపదార్థం: గంధ = చందనం; పుష్పమాలికా = పూలదండలు; ధూప = సాంబ్రాణి పొగ; దీప = దీపం; వ(స్తములన్‌ 
= (కొత్త బట్టలు మున్నగు వాటిచేత; అర్భలు+ఇచ్చి = పూజలు చేసి; తగన్‌+కన్‌ = చక్కగా, ఒప్పిదంగా; భోజనములు 
నిర్వహించి = అన్నపానీయాలిచ్చి; (క్రమవృత్తిన్‌ = స్వాములు సంతృప్తిగ భుజించిన మీదట; పిండప్రదాన విధి = పితరులకు 
పిండాలు పెట్టేపని; ఏను = నేను; మెత్తున్‌ = శ్ఞాఘిస్తాను. 


తాత్పర్యం: ఆద్దికంలో నిమంత్రితులైన వారిని గంధం, పూలమాలలు, ధూపం, దీపం, వ(స్తాలు మొదలైన వాటితో 
పూజించి (శ్రద్ధాభక్తులతో వారికి భోజనాలు పెట్టి సంతుష్టులను చెయ్యాలి. ఆ పిదప శాస్త విధి ననుసరించి 
పితరులకు పిండ (ప్రదాన మొసగటం కాత్యాయనీ! నేను ఎంతో మెచ్చుకుంటాను. 


వ. అని యెటింగించిన మేనకాత్మజ మృడునితో నిట్లనియె. 205 


ప్రతిపదార్థం: అని; ఎటింగించినన్‌ = శివుడు చెప్పగా; మేనకా+ఆత్మజ = హిమవంతుడి పత్ని అయిన మేనకాదేవి యొక్క 
కూతురైన అంబిక; మృడునితోన్‌ = శివుడితో; ఇట్టు+అనియెన్‌ = ఇట్టా అన్నది. 


తాత్సర్యం: శివు డట్టా చెప్పగా విని మేనకాదేవి పుత్రి అయిన ఉమ శంభుడితో ఇట్లా అన్నది. 


క. 'మృతి( బొంది పునర్ణన్మము | నతర్మ్యగుణ జంతుకోటి యప్పుడ పొందుం 
బితృపూజన మని యెన్వరి । కితవుగం జేయుదురు దీని నెటింగింపు శివా! 206 


ప్రతిపదార్థం: శివా! = ఈశ్వరా! అతర్య్యగుణ = ఊహించనలవిగాని గుణాలు కలిగిన; జంతుకోటి = (ప్రాణిసమూహం; 
మృతిన్‌+పొంది = మరణించి; పునః+జన్మము = మరొకపుట్టుక; అప్పుడు+అ = వెంటనే; పొందున్‌ = పొందుతుంది; 
(అట్లాంటప్పుడు); పితృపూజనము+అని = పితరులకు పూజ అంటూ; ఎవ్వరికిన్‌ = మరెవ్వరికి; ఇతవుగన్‌ = ప్రీతిగా; 
చేయుదురు? = చేస్తారు?; దీనిన్‌ = ఈ విషయమును; ఎణి(గింపు = నాకు తెల్పవలసినది. 


తాత్సర్యం: 'పరమేశ్యరా! ఊహించటానికి అలవిగాని గుణాలుగల ప్రాణికోట్లు తమతమ కర్మఫలాలు 
అనుభవించటానికి చచ్చి మరల వెంటనే జన్మిస్తున్నాయి. అట్టాంటప్పుడు ఎవరి ప్రీతి కొరకు జనులు పితృపూజ 
సల్పుతున్నారో అనగా (శ్రాద్దాది కర్మలు నిర్వహిస్తున్నారో నాకు తెల్పండి.” 


ఆ. అనుడు నచటనున్న మునిజను లెల్లను | నగతనూజ నాత్మ బొగడి యభవు( 
డిచ్చు నుత్తరంబు నేర్పడ విను వేడ్క। గదురనుండి రపుడు కంసదమన! 207 


ప్రతిపదార్థం: అనుడున్‌ = అని గౌరి అడుగగా; అచటన్‌+ఉన్న = అక్కడ వేంచేసి ఉన్నట్టి; మునిజనులు+ఎల్లను = 
మునీశ్వరులందరూ; అగతనూజన్‌ = పర్వతపుత్రిని; (అగము, నగము = కొండ); పొగడి = కొనియాడి; అభవుండు = 
శంకరుడు; ఇచ్చు+ఉత్తరంబున్‌ = చెప్పునట్టి ప్రతివచనాన్ని; ఏర్పడన్‌ = విశదంగా; వినువేడ్క = ఆలకించవలెననే కోరిక; 
అపుడు = ఆ సమయాన; కదురన్‌ = కలుగగా; కంసదమన! = కంసు నణంచిన శ్రీకృష్ణా! ఉండిరి = వేచి ఉన్నారు, 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 
ఎదురుచూస్తున్నారు.” 


తాత్సర్యం: అని గౌరీదేవి అడుగగా, అక్కడున్న మునీశ్వరులంతా గిరిపుత్రిని ప్రశంసించి శంకరుడు ఆమె మాటల 
కేమి బదులిస్తాడో వినవలెనన్న కుతూహలంతో ఉన్నారు శ్రీకృష్ణా! (అని నారదుడు వాసుదేవుడితో అన్నాడు). 


సీ, అంబిక కిట్లను హరుడు 'సందేహింప(। దగునది యిది గుహ్యతమము వినుము 
దివిజు లట్టుల పితృదేవతలును; దేవ । బృంద ముత్తరదిశ( బితృ్భచయంబు 
దక్షిణ దిశ నుండు(; దత్పూజనంబులు । వరుసన హవ్యకవ్యంబు లంగ్రు; 
చచ్చినవారికి శ్రాద్దంబు సేయంగా । నా పితృ సంఘంబు హర్ష మొంది 


తే.  యాయువును శ్రీయుంగీర్తియు నాదియైన | యైహికంబులు సుగతియు నాదరమున. 
గర్త కొసంగు సురాసుర గరుడ యక్ష । తతులకును బూజనీయంబు పితృగణంబు.' 208 


ప్రతిపదార్థం: హరు(డు = శంభుడు; అంబికకున్‌ = ఆ మహాదేవికి; ఇట్టు+అనున్‌ = ఇట్టన్నాడు; ఇది = ఇపుడు నీవు 
నన్నడిగిన విషయం; సందేహింపన్‌+తగునది = సంశయింపదగినదే. ఇది = ఈ సంగతి; గుహ్యతమము = పరమ 
రహస్యమైనది. వినుము = చెప్పుతాను ఆలకించుము; పితృదేవతలును = పితృదేవతలు కూడ; దివిజాల+అట్టులు+అ = 
దేవతల వంటివారే; దేవబ్బందము = వేల్పులసమూహం; ఉత్తరదిశన్‌ = ఉత్తరపుదిక్కులో; పితృచయంబు = పితృదేవతలగుంపు; 
దక్షిణదిశన్‌+ఉండున్‌ = దక్షిణపుదిక్కులో ఉంటుంది; తత్‌+పూజనంబులు = దేవతలయొక్క, పితృదేవతల యొక్క అర్చనలు; 
వరుసన్‌+అ = వరుసగా; హవ్యకవ్యంబులు+అండ్రు = హవ్యము, కవ్యము అని అంటారు; చచ్చినవారికిన్‌ = మరణించిన 
వారికి; (శ్రాద్దంబు చేయన్‌+కాన్‌ = తద్దినం పెడితే; ఆ పితృసంఘంబు = ఆ పితృదేవతల యొక్క సమాజం; హర్షము+ఒంది 
= సంతోషం పొంది; ఆయువును = ఆయుష్యమూ; శ్రీయున్‌ = సంపదనూ; కీర్తియున్‌+ఆది+ఐన = యశస్స్ఫూ మొదలైన; 
ఐహికంబులు = ఇహలోక సుఖాలు; సుగతియున్‌ = సద్గతినీ, పరలోకమునూ; ఆదరమునన్‌ = అభిలాషతో, (ప్రీతితో; కర్తకున్‌ 
= యజమానుడికి; ఒసంగున్‌ = అనుగ్రహిస్తారు; పితృగణంబు = పితృదేవతల యొక్క సముదాయం; సుర+అసుర = 
దేవదానవుల యొక్క; గరుడ = గరుడుల యొక్క, యక్ష = యక్షులయొక్క; తతులకునున్‌ = సమూహాలకునూ; 
పూజనీయంబు = పూజించదగినది. 


తాత్సర్యం: పరమేశ్వరుడు పార్వతితో ఇట్లా అన్నాడు. 'సతీ! నీ వడిగిన విషయం నిజంగా సందేహాస్పదమైనదే. ఇది 
అతిరహస్య విషయం. చెప్పుతాను వినుము. పితృదేవతలు కూడ దేవతలవంటి వారే. దేవతలు ఉత్తరపు దిక్కులో 
ఉంటారు. పితృదేవతలు దక్షిణ దిశలో ఉంటారు. దేవతా పూజనానికి హవ్యమని, పితృదేవతా పూజకు కవ్యమని 
పేళ్ళు. చనిపోయిన వారికి | శాద్దం పెట్టినట్లయితే పితృదేవతా సమాజాలు సంతోషపడి ఆ యజమానుడికి చిరాయుష్యం, 
ఐశ్వర్యం, యశస్సు మొదలైన ఇహలోక సుఖాలు (ప్రసాదిస్తారు. ఆదరంతో సద్గతులు కూడా కలిగిస్తారు. పితృదేవతా 
సమూహం దేవ దానవ గరుడ యక్ష సమూహానికి గూడ పూజింప దగినవారే సుమా! 


వ. అని నిర్దేశించి వెండియు. 209 


తాత్పర్యం: అని చెప్పి మళ్ళీ (ఇట్టా అన్నాడు) 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 729 


క. “తమ తమ సారములకు€ దగ(। గమలాక్షీ! చేయుదాన కల్పనల విశే 

షము లొక్కరూపయగు. ద । తమాణ రూపణము చేసి పలికెద( దెలియన్‌. 210 
ప్రతిపదార్థం: కమల+అక్షీ! = పద్మాలవంటి లోచనములు కలదానా! తమ తమ సారములకున్‌ = తమ తమ శక్తులకు, 
యోగ్యతలకు; తగన్‌ = అర్హమైనట్టు, తగినట్టు: చేయు = సల్పునట్టి; దాన కల్పనల విశేషములు = దాన రచనయందలి 
విశేషాలు; ఒక్క రూపు+అ+అగున్‌ = ఫలప్రదాన విషయంలో సమానములై ఉన్నవి; తత్‌+*ప్రమాణ రూపణముచేసి = 
ఆయాదానముల యొక్క పరిమితులను బట్టి యథార్ధస్థితి ఎట్లాంటిదో నిర్వచించి; తెలియన్‌+పలికెదన్‌ = నీకు తెలిసేటట్టు 
చెప్పుతాను. 
తాత్సర్యం: “తామరరేకులవంటి నేత్రములుగల పార్వతీ! తమతమ శక్తికి తగినట్లు చేసే దానవిశేషాలన్నీ సమానంగానే 
ఉంటాయి. ఆయాదానాల, వాటి ఫలితాల ప్రమాణాలను నిర్వచించి తెలిసేట్టు చెప్తాను.” 


క. విను మొక కుంచెడు ధాన్యము । తన కాయతి గల్లు నతడు దాని నొసంగినన్‌ 
ధనకోటి గల్గువాం డ । ద్దన మొసంగిన నొక్కరూప తత్తత్సలముల్‌. 211 


ప్రతిపదార్థం: వినుము = పార్వతీ! ఆలకించుము; తనకున్‌ = తనకు; ఒక కుంచెడు ధాన్యము = నాలుగుమానికలు లేదా 
నాలుగు ముంతల గింజలు; ఆయతి = ఆదాయం, రాబడి; కల్లు+అత(డు = కలిగినట్టి వాడు; దానిన్‌ = ఆ నాలుగు 
ముంతల గింజలను; ఒసంినన్‌ = ఒకడికి దానం చేసినా; ధనకోటి = కోటి రొక్కం, కోటిరూపాయలు; కల్లువాడు = 
ఉన్నవాడు; ఆ+ధనము = ఆ (ద్రవ్యమంతా; ఒసంగినన్‌ = సమర్పణ చేసినా; తత్‌+తత్‌+ఫలముల్‌ = ఆ నాల్లుముంతలు 
గింజ లిచ్చిన వాడికీ, ఈ కోటిరూపాయల విత్తం ఇచ్చిన వాడికీ లభించే ఫలాలు; ఒక్క రూపు+అ = సరి సమానాలే సుమా! 


తాత్సర్యం:. గౌరీ! వినుము. కుంచెడు ధాన్యం రాబడి గలవాడు ఆ కుంచెడు గింజలు దానమొనర్చినా, కోటికి 
పడగెత్తినవాడు ఆ కోటి రూపాయలు దానమిచ్చినా కలిగే ఫలం మాత్రం సమానమే. దాన పరిమాణమును బట్టి 
ఫలపరిమాణ ముండదు. శక్తి ననుసరించి చేసే దానాలు దాతకు సమాన ఫలితాలిస్తాయని తాత్పర్యం. 


క. పరుషత్వము లే కంతః | కరణంబున శుద్ది చాల గలిగి ప్రియము పొం 
పిరివోవ( జేంత దానము । పరమోత్మ ష్టంబు పద్మపత్రనిభాక్షీ!” 212 


ప్రతిపదార్థం: పద్మపత్రనిభ+లఅక్షీ! = తామరరేకులతో సమానములైన కన్నులు కలదానా! పరుషత్వము లేక = కాఠిన్యం లేక; 

అంతఃకరణంబున శుద్ది = మనస్సునందు పరిశుద్దత, నైర్మల్యం; చాలన్‌ = మిక్కిలి; కలిగి = ఉండి; ప్రియము = ఇష్టం, 
ఠా నో న్‌ టు 

సంతోషం; పొంపిరి+పోవన్‌ = అతిశయించగా; దానము చేంత = దాన మొనర్చుట; పరమ+ఉత్కృష్టము = మిక్కిలి ఉత్తమం. 


తాత్పర్యం: కమల ప[త్రాలవంటి కన్నులు కలదానా! కాఠిన్యం లేకుండా మిక్కిలి చిత్తశుద్దితో సంతోష పూర్వకంగా 
చేసే దానం అత్యుత్తమం.” 


క. అని చెప్పి 'కొన్ని ధర్మము | లనఘా! యెజింగింతు నీకు నవధానముతో 
విను' మని పలికి శివుం డి । ట్లను విశదము గాగ గూర్లి యంబుజనాభా! 213 


730 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అని చెప్పి = అని వచించి; శివుండు = పరమేశ్వరుడు; అనఘా! = ఓ దోషరహితురాలా, పుణ్యాత్మురాలా, 
గారీ!) కొన్ని ధర్మములు = మరికొన్ని ధార్మిక విషయాలు; నీకున్‌ = నీకు; ఎజీ.గింతున్‌ = తెలుపుతాను; అవధానముతోన్‌ 
= ఏకాగ్రతతో, (శ్రద్దతో; వినుము; అని పలికి; విశదము కాగన్‌ = తేటతెల్లమయ్యేటట్టు, స్పష్టమయ్యేటట్టు; కూర్చి = ఆ 
ధర్మముల నుద్దేశించి, గురించి; ఇట్టు+అనున్‌ = ఇట్లా అన్నాడు; కమలనాభా! = పద్మము నాభియందుగల శ్రీకృష్ణా! 


తాత్సర్యం: అని వచించి పరమేశ్వరుడు శాంభవితో ఓ పుణ్యురాలా! నీకు మరికొన్ని ధర్మాలు తెలియజెప్పుతాను. 
ఏకా(గచిత్తంతో ఆలకించు'మంటూ విస్పష్టంగా చెప్పినాడు శ్రీకృష్ణా! ( అని నారదుడు శ్రీకృష్ణుడిని సంబోధించి 
ఈశ్వరుడు గారికి చెప్పిన ధర్మాలు తెలిపాడు). 


చ. 'తెవుళులు గొన్నవారి కవి దీబుట కౌషధ మీగి, దుర్గతుల్‌ 
దవులు జనాలి€ బ్రోపు, సుపథంబుగ దైర్ధిక కోటి దన్ను, బాం 
ధవ రహితత్వ దీనశవ దాహము, దుఃఖితులైన వారి దే 
ర్చ వెరవు, నోరు. గల్మియును బ్రస్తుతి కెక్కిన మేటి ధర్మముల్‌. 214 


~~ 


ప్రతిపదార్థం: తెవుళులు+కొన్నవారికిన్‌ = జబ్బుపడి నవాళ్ళకు; అవి+తీటుటకున్‌ = ఆ రోగాలు కుదరటానికి, 
మానడానికి; జౌషధము+-ఈగి = మందునివ్వటం; దుర్గతుల్‌+తవులు = దుసస్టితిలో ఉన్న, కష్టాల పాలైన, కడగండ్లలో 
చిక్కిన; జన+ఆలిన్‌ = జనుల యొక్క సమూహాన్ని; (ప్రోవు = కాపాడటం, సంరక్షించటం; సుపథంబుగన్‌ = మంచిదారిగా; 
తైర్జిక కోటిన్‌ = తీర్ణయాత్రా పరుల బృందాన్ని; తన్ను = తృప్తి నొందించటం; బాంధవరహితత్వ = చుట్టాలు లేనందున; 
దీన = దిక్కుమాలినట్టి, అనాథగానున్న; శవదాహమున్‌ = పీనుగును కాల్చటం; దుఃఖితులు+ఐనవారిన్‌ = దుఃఖము 
పొందుతున్నవాళ్ళను; తేర్చన్‌ = ఓదార్చుటకు; వెరవున్‌ = ఉపాయం; ఓర్పు+కల్మియున్‌ = సహనం కలిగి ఉండటం; 
ప్రస్తుతికిన్‌+ఎక్కిన = పొగడ్తగాంచిన; మేటిధర్మముల్‌ = గొప్పధర్మాలు, ఉత్తమధర్మాలు. 


తాత్సర్యం: 'వ్యాధులతో బాధపడేవారికి ఆ రోగాలు మానటానికి మందులివ్వటం, దుస్థితిలో ఉన్నవాళ్ళను ఆదుకొనటం, 
తీర్ణయాత్రాపరులను మంచిమార్గంలో సంతృప్తి పరచటం (అన్నపానములిచ్చి, ఆశ్రయం సమకూర్చి), చుట్టపక్కాలు 
లేనట్టి అనాథ.ప్రేతకు దహన[క్రియ జరపటం, దుఃఖాలపాలైన వారిని ఆ దుఃఖాల నుండి ఉద్దరించే ఉపాయం 
ఆలోచించటం, ఓర్పు కలిగి ఉండటం గణన కెక్కిన ఉత్తమ ధర్మాలు. 


వ. అని పలికిన బార్వతీదేవి పరమప్రియంబు నొంది. 215 
తాత్సర్యం: అని శివుడు చెప్పగా ఉమాదేవి మిక్కిలి సంతోషపడి. 


శివు(డు సార్వతికి ధర్మవిశేషంబుల తెజం గెటింగించుట. (సం.13. ఆను 1-16-3630). 


ప్రీ “ధర్మంబు నానావిధంబుల( బర(గు నం; । డ్రవి యెటింగింపవే యనుడు హరుండు 
'వితతంబులగు శ్రుతి సృృతులచేం జెప్పంగాం। బడిన తెఅంగులు పడతి! వినుము 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 731 


జాతి ధర్మములు, దేశజ ధర్మములు గుల । ధర్మంబులును, గణ ధర్మములును, 
గాయంబు వికృతుల( గాలపర్యయముల । వచ్చు నాపద్దర్మ వర్తనములు 


ఆ. _ గాంగ నిట్లు ధర్మగతు లైదు గల వని । చెప్పుటయును గౌరి శివునితోడం 
'బుణ్యలోక కలిత భోగంబు లెట్లుండు?' । ననిన నిట్టు లనియె హరుండు గృష్ట! 216 


ప్రతిపదార్థం: ధర్మంబు = ఇహపర సుఖాలు కలిగించటానికి కారణమైన ధర్మం; నానా విధంబులన్‌ = అనేకరీతుల; 
పరంగున్‌+*అండ్రు = ఒప్పుతుందని చెప్పుతారు; అవి = ఆ ధర్మాలను; ఎజింగింపవు+ఏ = తెలుపుమా; అనుడున్‌ = అని 
గిరిజ వేడగా; హరు(డు = శంకరుడు; వితతంబులు+అగు = విస్తారములైన, విరివి అయిన; (శ్రుతి స్మృతులబచేన్‌ = వేదాల 
చేతనూ, ధర్మశ్యాస్తాలచేతనూ; చెప్పన్‌+కాన్‌+పడిన = చెప్పబడినట్టి; తెజింగులు = విధములు; పడంతి! = ఓ ప్రాణేశ్వరీ, 
ఓ తరుణీ!; వినుము = ఆలించుము; జాతిధర్మములున్‌ = (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే జాతుల 
యొక్క ఆచారాలు; దేశజ ధర్మములున్‌ = ఆయాదేశములందు కలిగిన, పాటించునట్టి ధర్మాలు; కులధర్మంబులును = 
ఆయాఇండ్లవారికి తండ్రి తాత ముత్తాతల నుండి వాడుక పడిన ధర్మాలు; గణధర్మములును = జనసముదాయం 
అనుసరించే సామాన్యధర్మాలు; కాయంబు వికృతులన్‌ = శరీరము యొక్క మార్పులచేతను (బాల్య యౌవన కౌమార వార్దక్య 
లక్షణాల చేత); కాలపర్యయములన్‌ = కాలము యొక్క మార్పులచేతను; వచ్చు = సంభవించు, కలుగునట్టి;ి ఆపత్‌+ 
ధర్మవర్తనములు = విపత్కాలంలో అనుసరణీయాలైన ధర్మాలు; కాగన్‌ = అనగా; ఇట్లు = ఈ (ప్రకారం; ధర్మగతులు 
ధర్మము యొక్క తీరులు; ఐదు కలవు = ఐదున్నవి; అని, చెప్తుటయును = పరమశివుడు నుడువగా; గౌరి; శివునితోడన్‌ 
శంకరుడితో; పుణ్యలోకకలితభోగంబులు = ఉత్తమ లోకాలందలి సుఖాలు; ఎట్టు+ఉండున్‌+అనినన్‌ = ఎట్టా ఉంటాయని 
అడుగగా; హరుండు = ఈశ్వరుడు; ఇట్టులు+ అనియెన్‌+కృష్ణ! = శ్రీకృష్ణా! ఇట్టా అన్నాడు. (అని నారదుడు దేవకీనందనుడితో 
నుడివాడు). 


తాత్సర్యం: 'ప్రాణేశ్వరా! ధర్మం పలువిధాలుగా ఉంటుందని అంటారు. ఆ ధర్మస్వరూపం ఎట్లాంటిదో నాకు 
వివరిస్తారా' అని పార్వతి వేడగా పరమేశ్వరుడు 'దేవీ! విరివిగా ఉన్న వేదాలలో, ధర్మశా(స్తాలలో ధర్మస్వరూపం 
వ్యాఖ్యానించబడింది. విశదీకరిస్తాను. వినుము. బ్రాహ్మణక్షత్రియవైశ్య శూ(ద్రులనే నాలుగు వర్ణాలవారు అనుసరించే 
ధర్మమూ, ఆయాదేశాలలో పాటించబడే ధర్మమూ, ఒకే జాతివారైనా వేర్వేరు ఇండ్లవారు తమ తండ్రి తాత 
ముత్తాతల నుంచి వాడుక చొప్పున అనుష్టించే ధర్మమూ (కులధర్మం), మంది అనుసరించే సామాన్య ధర్మమూ, 
శరీరసితిని బటి, కాలము యొక్క మార్పులను బటి అవలంబించే ఆపద్దర్మమూ అని ధర్మం ఐదు విధాలు అని 
థి యు యు ఠా 

పినాకపాణి వచించాడు. ఆ మాటలు విని శర్వాణి శర్వుడితో “ప్రభూ! పుణ్యజగాలలో సుఖానుభవాలు ఎట్లా 
ఉంటాయి? అని అడిగింది. అందుకు అభవుడు ఇట్లా అంటున్నాడు కృష్ణా! (అని నారద మహర్షి మహేశ్వరుడు 
గౌరితో అన్నమాటలు వినిపించాడు). 


సీ. “ఎల్లపుష్పంబులు నెక్కాలమును దద్ద । విలసిల్లు గల్పక వృక్షజనిత 
మనులేప; మాహార మమృత; మంబరములు । నిత్యామలినములు; నిరుపమాన 
భంగి దీప్తంబు లాభరణముల్‌; వాన ర । మించుచు నన్యోన్యమిత్రభావ 
మొప్పంగ మేనుల యొప్పును మనముల । మార్దవంబును గుణమాన్యతలును 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. గలిగి పురుషులు( గాంతలు( గామహర్ష । లీల లెస(గ( గ్రోధాదులు లేక రుజయు 
జరయు నెటు(గక నలి జరింతురు దివంబు । నందు సంతత నిర్ణరానంద మొంద.” 217 


ప్రతిపదార్థం: ఎల్లపుష్పంబులున్‌ = సమస్తములైన 

ఆరు బుతువులలోనూ; తద్ద = మిక్కిలి; విలసిల్లున్‌ = (ప్రకాశిస్తాయి; కల్పకవృక్షజనితము = కల్పతరువుల నుండి కలిగినట్టిది 
(నిర్యాసం, బిగురు, బంక); అనులేపము = (మైపూత) ఒడలికి పూసికొనే పరిమళ (ద్రవ్యం; ఆహారము = తినేతిండి; 
అమృతము = సుధ; అంబరములు = కట్టుకునే బట్టలు; నిత్య+అమలినములు = ఎల్లప్పుడూ మురికి లేనటువంటివి; 
ఆభరణముల్‌ = ధరించే నగలు, సొమ్ములు, రవణములు; నిర్‌+ఉపమానభంగిన్‌ = పోలికలేని విధంగా, సాటిలేనట్టుగా; 
దీప్తంబులు = ప్రకాశించునట్టివి; వానన్‌ = మీద నుడివిన వాటితో; రమించుచున్‌ = ఆనందిస్తూ; అన్యోన్యమిత్రభావము 
= పరస్పరస్నేహం; ఒప్పంగన్‌ = విలసిల్లగా; మేనుల = శరీరాల యొక్క; ఒప్పును = చక్కదనమూ, సౌందర్యమూ; మనముల 

(30) 


లైన పువ్వులు; ఏ+కాలమును = అన్ని కాలములందును, పన్నెండు మాసాలలోనూ, 


మార్దవంబును = హృదయాల యొక్క మెత్తదనమూ; గుణమాన్యతలును = సద్గుణాలయొక్క యోగ్యతలూ; కలిగి = 
లభించిన వారై; పురుషులున్‌ = మగవారూ; కాంతలున్‌ = ఆడువారు; కామహర్షలీలలు+ఎసంగన్‌ = కోర్కెలు తీరినందున 
ఆనంద విలాసాలొప్పగా; (క్రోధ+ఆదులు లేక = కోపం మొదలైన దుర్గుణాలు కలుగక; రుజయున్‌ = రోగమూ; జరయున్‌ 
= ముసలితనమూ; ఎఖు(గక = తెలియక; నలిన్‌ = (ప్రేమతో, అనురాగంతో; దివంబు+అందున్‌ = స్వర్గంలో; సంతత = 
ఎడతెగని; నిర్భర+ఆనందము+ఒందన్‌ = అపరిమితమైన హర్షం కలుగగా; చరింతురు = వర్తిస్తారు, సంచరిస్తారు. 


తాత్సర్యం: 'స్వర్గలోకంలో అన్నిరకాల పువ్వులు అన్ని కాలాలలో (ప్రకాశిస్తుంటాయి. అక్కడ మగవారూ, ఆడువారూ 
కల్పతరువుల నుండి లభించే పరిమళద్రవ్యం తమశరీరాలకు పూసికొంటారు. అమృతమే వారికి ఆహారం. ఎప్పుడూ 
మాయని ఉడుపులు తాలుస్తారు. సాటిలేక వెలుగొందే సొమ్ములు ధరిస్తారు. పరస్పర మైత్రితో, మేని అందచందాలతో, 
మనసుల మెత్తందనాలతో, సద్గుణాలయోగ్యతలతో వారు ఒప్పారుతుంటారు. యథేచ్చగా సుఖాలలో తేలుతుంటారు. 
వారికి (క్రోధాది దుర్గుణాలు లేవు. రోగాలు లేవు; ముసలితనం లేదు. వారు నిత్యయౌవనమూర్తులు. ఎల్లప్పుడు 
పట్టరానంత ఆనంద పారవశ్యంతో వారు స్వర్గంలో హాయిగా విహరిస్తుంటారు.' 


వ. అనిన విని హైమవతి 'సుగతి దుర్గతులకు( జనం గలవారిం జూచి వీ రిట్టివారని నిశ్చయింపవచ్చుట రామి 
యెఖింగింపు' మనవుడు మృడుండు విను మని యిట్లనియె. 218 


ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని శంభుడు చెప్పగా ఆలకించి; హైమవతి = హిమవంతుడి పుత్రిక పార్వతి; సుగతి 
దుర్గతులకున్‌ = స్వర్గనరకాలకు; చనన్‌+కలవారిన్‌ = పోదగిన వాళ్ళను, చూచి = కనుగొని; వీరు+ఇట్టివారు+అని = వీళ్ళు 
ఇట్టాంటి వాళ్ళని; నిశ్చయింపన్‌ = నిర్ణయించుటకు; వచ్చుట; రామి = సాధ్యాసాధ్యములు, శక్యాశక్యములు; ఎటింగింపుము 
= తెల్పుము; అనవుడున్‌ = అని అడుగగా; మృడుండు = ఈశ్వరుడు; వినుము; అని ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అని శివుడు చెప్పగా పార్వతి 'స్వర్గనరకాలకు పొయ్యేవాళ్ళు వీళ్ళని జనాలను చూచి నిర్ణయించటం 
శక్యమగునా? కాదా? చెప్పు మని అడిగింది. అందుకు ఆయన ఇట్లా అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 733 


చ. 'జనులకుం గీడు రోయక యజస్రము ధర్మరతిం జరించి స 
జ్ఞన గురు పూజనంబులును సత్యహితోక్తులు దీనపోషణం 
బును నతిథిప్రియత్వమును భూరిదయార్థతయుం గలట్టి వా 
రనిమిషలోకగాములని యాత్మ నెటుంగుము మేనకాత్మజా! 219 


ప్రతిపదార్థం: మేనకా+ఆత్మజా! = మేనకాదేవి కుమారీ!; జనులకున్‌ = నరులకు; కీడు+రోయక = హాని తలపెట్టక, 
అపకృతిగావించక; అజ(్రము = ఎల్లప్పుడు; ధర్మరతిన్‌ = ధర్మమందలి ఆసక్తితో, ప్రీతితో; చరించి = మెలగి; సత్‌+జన 
= సత్పురుషుల యొక్క; గురు = ఒజ్జల యొక్క; పూజనంబులును = పూజించుటలు; సత్యహిత+ఉక్తులు = యధథార్థమైనవీ, 
మేలుగలిగించేవి అయినట్టి మాటలు; దీనపోషణంబును = దరిద్రులను వృద్దికి తెచ్చుట; అతిథి ప్రియత్వమును = అతిథుల 
యందు ఆదరణము; భూరిదయా+ఆ|ర్టతయున్‌ = మిక్కుటమైన దయారసం చేత తడియుటయు; కల+అట్టివారు = 
కలిగినటువంటి జనులు; అనిమిషలోకగాములు+అని = స్వర్గలోకానికి వెళ్ళేవారని; ఆత్మన్‌ = మదిలో; ఎఖుంగుము = 


తెలియుము. 


తాత్సర్యం: 'ఓ మేనకాదేవి తనయా! మనుష్యులకు అపకారం తలపెట్టని వారూ, ఎల్లవేళల ధర్మమందే ఆసక్తిగలవారూ, 
సత్సురుషులనూ గురువులనూ పూజించే వారూ, సత్యముగనూ, హితముగనూ మాట్లాడేవారూ, పేదలను పోషించేవారూ, 
అతిథులను ఆదరించేవారూ, అధిక కరుణా రసముచే చెమ్మగిల్లిన హృదయం కలవారూ అయిన నరులు స్వర్గలోకానికి 
వెళ్ళేవారని (గహించుము. 


చ. పరుసని పల్కు బొంకులగు పల్కులు నన్యధనాభిలాషముం 
బరవనితా విలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దు 
శ్రరితులతోడిమైత్రియును సంతత ధర్మరతాభ్యసూయయుం 
గరినిభయాన! ఘోరనరకంబున కేంెడి వారి చిహ్నముల్‌.' 220 


ప్రతిపదార్థం: కరినిభయాన! = ఏనుగు నడకతో సమానమైన నడక గలదానా!; పరుసనిపల్కు = కఠినపు వాక్కు; 
బొంకులు+అగుపల్కులు = అబద్దపు మాటలు; అన్యధన+అభిలాషమున్‌ = ఇతరుల విత్తమునందు కోరిక; పరవనితా 
విలోలతయున్‌ = పరాయి(స్తీ యందు మిక్కిలి ఆశ; బాంధవ = చుట్టాలయందు; సత్‌+జన = సత్పురుషుల యందు; 
విప్రియంబు = ఇష్టం లేకుండటం; దుస్‌+చరితుల తోడి మైత్రియును = చెడు నడవడి గలవారితో చెలిమి; సంతత ధర్మరత 
= ఎల్లప్పుడు ధర్మమునందు ఆసక్తి గలవారియందు; అభ్యసూయయున్‌ = మిక్కిలి దోషారోపణబుద్ది లేదా కోపం, (అనేవి); 
ఘోర = భయంకరమైన; నరకంబునకున్‌ = నరకలోకానికి; ఏలౌడి వారిచిహ్నముల్‌ = వెళ్ళేవారి యొక్క గుర్తులు, లక్షణాలు. 


తాత్సర్యం: గజగమనంవంటి గమనం గల శైలజా! కఠినంగా మాట్లాడటం, అబద్దాలు చెప్పటం, పరులధనాన్ని 
అపేక్షించటం, పరస్త్రీలను వాంఛించటం, బంధువులయందు, సత్సురుషులయందు ద్వేషం వహించటం, చెడునడవడిగల 
వారితో స్నేహం చెయ్యటం, ధర్మమందు (శ్రద్దగలవారియెడల అసూయవహించటం అనేవి భయంకర నరకం 
పాలయ్యే వారి లక్షణాలు, గుర్తులు.” 


734 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని చెప్పిన విని హిమగిరి । తనయ వృషధ్వజుని తోడ 'ధర్మంబులు పె 
క్కనుపమమూర్తీ! పరమం । బన జాలెడు ధర్మ మెద్ది యన్నిటిలోనన్‌. 221 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌ = అని శివుడు నుడువగా; విని; హిమగిరితనయ = హిమవత్సర్వత పుత్రిక; వృషధ్వజుని 
తోడన్‌ = శివుడితో; అనుపమమూర్తీ! = సాటిలేని స్వరూపము గలవాడా!; ధర్మంబులు = ధర్మాలు; పెక్కు = అనేకం; 
పరమంబు+అనన్‌ +చాలెడు = శ్రేష్టము అని చెప్పడానికి తగిన; ధర్మము = అభ్యుదయ శ్రేయస్సాధనమైన కృత్యం; 
అన్నిటిలోనన్‌ = అన్నింటిలో; ఎద్ది? = ఏది? 


తాత్సర్యం: అని పరమశివుడు పలుకగా విని పరమేశ్వరి ఆ వృషభకేతనుడితో “సాటిలేని స్వరూపంగల స్వామీ! 
ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటిలో ఉత్తమోత్తమమైన ధర్మం ఏది? 


వ. చెప్పు మనిన న ప్పరమేశ్వరుం డిట్లనియె. 222 
తాత్సర్యం: తెలుపుమని అడుగగా సర్వేశ్వరు డిట్టా అన్నాడు. 


క. “రమణీ! వర్గత్రయ ధ । ర్మము లిచ్చు సుఖములు దుఃఖమయము లచిరముల్‌ 
గమనాగమకరములు ని | త్యమహాసౌఖ్యంబు మోక్షధర్మం బిచ్చున్‌. 223 


ప్రతిపదార్థం: రమణీ! = సుందరీ!; వర్షత్రయధర్మములు = ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాల వలన 
లభించే పుణ్యాలు; ఇచ్చు సుఖములు = ఇచ్చునట్టి సౌఖ్యాలు; దుఃఖమయములు = దుఃఖరూపాలు; అచిరముల్‌ = 
శాశ్యతములు కానివి; గమన+ఆగమ+కరములు = రాకపోకలను కలుగజేసేవి; మోక్షధర్మంబు = చతుర్విధ పురుషార్థాలలో 
నాల్గవదైన మోక్షధర్మం; నిత్యమహా సౌఖ్యంబున్‌ = శాశ్వతమైన గొప్ప సుఖాన్ని; ఇచ్చున్‌ = (ప్రసాదిస్తుంది. 


తాత్పర్యం: “గార్‌! ధర్మం, అర్ధం, కామం అనే మూడు పురుషార్థాలవలన లభించే సుఖాలు చివరకు దుఃఖ 
మయాలు, అశాశ్వతాలు. వస్తూ పోతూ ఉంటాయే కాని నిలుకడగా ఉండేవి కావు. నాల్గవపురుషార్థమైన మోక్షధర్మం 
మా(త్రం శాశ్వతమైన మహానందాన్ని ప్రసాదిస్తుంది. 


విశేషం: వర్గ్షత్రయం-త్రివర్లం. అనగా ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలు. మోక్షం నాల్గవ పురుషార్థం. సాధించదగినది 
అదే. శబ్దస్సర్శ్భరూపరసగంధాలనే విషయాలతో త్వక్చక్షు క్రో త్రజిహాఘ్రాణములనే జ్ఞానేంద్రియ పంచకానికి కల సంబంధములే 
మాత్రా స్పర్శలు. ఇవి సుఖదుఃఖాది ద్వంద్వాలను కలుగజేస్తాయి. సుఖదుఃఖాదు లన్నీ వస్తూ పోతూ ఉండేవే తప్ప శాశ్వతంగా 
ఉండేవి కావు. అట్టి ద్వంద్వాలను సహించుమని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. 


“మాత్రాస్పర్నాస్తు కాంతేయ శీతోష్తసుఖదుఃఖదాః 
ఆగమాపాయినో౭_నిత్యాః తాంస్తితిక్షస్వ భారత.” (భగ. 2-14) అని. 


(ఈక 


కావున విను త్రివర్గంబుకంటెను మేలు | దలపోయ మోక్షంబు; దాని. బడయు 
తెటి( గెఖింగించెద( దెటివ! గృహస్థ ధ । ర్మంబున నిల్చి బుణంబు లెల్ల 
థి చ బా 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 735 


బాచి వనమునకు( బరమశాంతత నేంగి | సద్దురుముఖమున సాంఖ్యయోగ 
విదు€ డగునది; పంచవింశతి జ్లానంబు । సాంఖ్యంబు, ధర్మనిశ్చలత యోగ; 
ఇ చ 


తే. మాసమాచారయుగళ మేకాధి కరణ । మస్టలితముగ మది నది యలవరించి 
ధ్యానపరు( డయి శీతోష్ణ హర్ష శోక | ముఖములగు వివిధ ద్వంద్వముల. దొఅంగి. 224 


ప్రతిపదార్థం: కావునన్‌ = కాబట్టి; త్రివర్గంబుకంటెను = ధర్మార్థకామముల కంటె; తలపోయన్‌ = ఆలోచించగా; 
మోక్షంబు = నాల్గవ పురుషార్థమైన ముక్తి; మేలు = ఉత్తమం; దానిన్‌ = ఆ మోక్షాన్ని; పడయు తెజంగు = పొందేవిధం; 
ఎజింగించెదన్‌ = తెలుపుతాను; తెజవ! = ఓ కాంతా! విను = ఆకర్షించుము; గృహస్థధర్మంబునన్‌+నిల్చి = గృహస్థాశ్రమ 
ధర్మం అవలంబించి; బుణంబులు+ఎల్లన్‌ = దేవ బుణము, పితృ బుణము, బుషి బుణము అనే మూడింటితో 
పాటు నాల్గవదైన మనుష్య బుణమును; పాచి = తొలగించి; వనమునకున్‌ = అడవికి; పరమశాంతతన్‌ = మిక్కిలి 
నెమ్మదితో; ఏంగి = వెళ్ళి; సద్‌+గురుముఖమునన్‌ = మంచి ఆచార్యుడి వలన; సాంఖ్యయోగ విదు(డు = సాంఖ్యయోగం 
ఎరిగినవాడు; అగునది = కావాలి; పంచవింశతి జ్ఞానంబు = ఇరువదైదుతత్త్యాల యెటుక; సాంఖ్యంబు = సాంఖ్యమని 
చెప్పబడుతున్నది; ధర్మనిశ్చలత = ధర్మమందు చలించకుండుట లేదా నిలుకడ; యోగము = యోగమని పిలువబడుతున్నది; 
ఆ సమాచారయుగళము = సాంఖ్యయోగము, కర్మయోగము అనేవి రెండు; ఏక+అధికరణము = ఒకే ఆధారముగా గలవి; 
అది = దానిని, మదిన్‌ = మనస్సులో; అలవరించి = అభ్యసించి, సమకూర్చి; ధ్యానపరుండు+అయి = ధ్యానమందు ఆసక్తి 
కలవాడై; శీత+ఉష్ణ, హర్షశోకముఖములు+అగు = శీతోష్ణములు, సుఖదుఃఖాలు మున్నగు; వివిధ ద్వంద్వములన్‌ = 
పలురకాలైన ద్వంద్వాలను, తొజంగి = వీడి, విడిచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: గౌరీ! ధర్మార్థకామములనే మూడు పురుషార్థముల కంటె ఆలోచించగా నాల్గవ పురుషార్థమైన మోక్షమే 
శ్రేష్టమైనది. దానిని పొందే విధం వివరిస్తాను వినుము. మానవుడు గార్డస్థ్యం స్వీకరించి దేవబుణాన్ని యజ్ఞయాగాదుల 
చేతనూ, బుషిబుణాన్ని వేదపాఠం చేతనూ, పితృబుణాన్ని శ్రాద్దతర్పణాదుల చేతనూ, మనుష్యబుణాన్ని ఆతిథ్యం 
చేతనూ తీర్చి, పరమశాంతుడై అరణ్యాలకు వెళ్ళవలె. యోగ్యుడగు గురువువలన సాంఖ్యయోగాన్ని గురించి 
తెలిసికొనవలె. సాంఖ్యయోగమంటే ఇరువదైదుతత్త్యముల ఎరుకయే. ధర్మమందు చలించక నిలవడమే యోగమని 
చెప్పబడుతుంది. సాంఖ్యమూ, యోగమూ ఇవి రెండున్నూ ఏకాశ్రయాలే. మనసులో ఈ రెంటినీ జారుపాటు 
లేకుండా నిలుపుకొని ధ్యానపరుడయి శీతోస్లసుఖదుఃఖాది ద్వంద్వాల నుండి విముక్తుడు కావాలి. అనగా ద్వంద్యాలను 


జయించాలి. 


విశేషం: సంఖ్య అంటే జ్ఞానం. జ్ఞానం వలన నిశ్చయించబడే ఆత్మతత్తా నికే సాంఖ్యమని పేరు. 
సంఖ్యకు సంబంధించినది కావడం వలన కూడా సాంఖ్య యోగం. 


“భూతాని చ కవర్షేణ చవర్లేణేంద్రియాణి చ 

టవర్లేణ తవర్షేణ జ్ఞానగంధాదయ స్తథా 

మనః పకారేణైవోక్తం ఫకారేణ త్వహంకృతిః 

బకారేణ భకారేణ మహాన్‌ ప్రకృతి రుచ్యతే 

ఆత్మా తు స మకారోల యం పంచవింశః ప్రకీర్తితః.” 


కఖగఘజ - అను కవర్గం చేత - పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు; 


736 శ్రీమదాంధ్ర మహాభారతము 


చఛజర్వుఇ - అను చవర్గం చేత - వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే పంచకర్మేంద్రియాలు; 
టఠడఢణ - అనే టవర్గం చేత - త్వక్‌, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణములనే పంచజ్ఞానేంద్రియాలు; 
తథదధన - అనే తవర్గం చేత - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు; 
పకారము చేత మనస్సు, ఫకారము చేత అహంకారం, బకారము చేత మహత్తు, భకారము చేత (ప్రకృతి, మకారము 
చేత ఇరువదైదవతత్త్యమైన జీవాత్మ (గ్రహించబడుతుంది - ఇది పంచవింశతితత్తాత్మకమైన సృష్టి వ్యవస్థ. 
“సాంఖ్యయోగౌ పృథగ్సాలాః ప్రవదంతి న పండితాః 
ఏక మప్యాస్థితస్సమ్యక్‌ ఉభయో ర్విందతే ఫలమ్‌.” (భగ. 5-4) 
కర్మయోగ జ్ఞానయోగాలు పరస్పరం భిన్నములని అల్పజ్ఞులు భావిస్తారు. కాని, వీటిల్లో ఏది అనుష్టించినా ఆత్మదర్శన 
ప్రాప్తి అవుతుంది. 
“య త్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే, 
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి.” (భగ. 5-5) 
ఆత్మదర్శనానికి సాధనభూతములైన జ్ఞాన కర్మయోగాలకు భేదం లేదని గుర్తించిన వారే పండితులు- అని 
భారతంలో మరోచోట దీనికి ఉపోద్బలకంగా చెప్పబడింది. 


ట్‌. శౌచము బ్రహ్మచర్యమును శాంతియు లఘ్వశనంబునై యిళం 
జూచుచు నంతరాత్ము నెడసొచ్చిన విఘృవిశేషమున్‌ ధృతిం 
ద్రోచుచు భక్తియుక్తికి గురుండు ప్రమోదమయుండు గాగ ద 
ద్లోచరతం జరింప(గ నకుంఠిత మోక్షసుఖంబు చొప్పడున్‌. 225 


ప్రతిపదార్థం: శౌచమున్‌ = శుచిత్వమూ, పరిశుద్దత; (బ్రహ్మచర్యమును = (బ్రహ్మచర్యమనేవ్రతమూ; శాంతియున్‌ = 
అంతరిం(ద్రియనిగ్రహం, మనో నిగ్రహం; లఘు+అశనంబున్‌+ఐ = మితాహారస్వీకారం కలిగి; ఇళన్‌ = ఇళ అనేనాడి 
ద్వారా; అంతరాత్మున్‌ = జీవుడిని; చూచుచున్‌ = కనుగొంటూ; ఎడ+చొచ్చిన = నడుమ (ప్రవేశించిన; విఘ్నవిశేషమున్‌ 
= అంతరాయ పరంపరను, ఆటంకాలను; ధృతిన్‌ = ధైర్యంతో; త్రోచుచున్‌ = నెట్టివేస్తూ, తొలగించుకొంటూ; భక్తియుక్తికిన్‌ 
= తాను భక్తి భావంతో కూడి ఉండటానికి; గురుండు = తన ఆచార్యుడు; ప్రమోదమయుండు+కాంగన్‌ = సంతోషభరితుడు 
కాగా; తద్‌+గోచరతన్‌ = ఆ గురుడి దృష్టికి గోచరమయ్యేటట్టు; చరింపంగన్‌ = మెలగితే; అకుంఠిత = మొక్కవోవని; 
మోక్షసుఖంబు = మోక్షానందం; చొప్పడున్‌ (చొప్పు+పడున్‌) = లభిస్తుంది, సమకూడుతుంది. 


తాత్సర్యం: పరిశుద్దత, (బ్రహ్మచర్య(వ్రతం, అంతరింద్రియ నిగ్రహం, మితమైన ఆహారస్వీకారం కలిగి ఇళానాడి 
ద్యారా ఆత్మను అవలోకిస్తూ నడుమ నడుమ సంభవించే విఘ్నపరంపరను ధైర్యంతో తొలగదోస్తూ, తన భక్తి 
భావనకు గురుడు సంతసించగా, అతడి పర్యవేక్షణలో మెలగటం వలన మొక్కవోని మోక్షానందం లభిస్తుంది. 


తే. అది సదాభ్యాసకలన నత్యంతనిర్మ । లంబు నవ్యయమును నచలంబు ఘనము 


నై జరావ్యాధి మరణ జన్మాది దుఃఖ | బహుళ సంసార చక్రంబు( బాపనేర్డు.” 226 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 737 


ప్రతిపదార్థం: అది = ఆ మోక్షధర్మం; సదా+అభ్యాస కలనన్‌ = నిరంతరం అభ్యాసం చేయటం వలన; అతి+అంత+నిర్మలమున్‌ 
= మిక్కిలి స్వచ్చమైనదీ; అవ్యయమునున్‌ = తరుగనిదీ; అచలంబున్‌ = చలింపనిదీ; ఘనమున్‌ = దొడ్డదీ; ఐ = అయి; 
జరా = ముసలితనం, వార్ధక్యం; వ్యాధి = రోగం, మరణ = చావు, మృతి; జన్మ = పుట్టుక, జననం; ఆది = మొదలైన; 
దుఃఖబహుళ = దుఃఖాలచేత నిబిడమైన, సాం(ద్రమైన, దట్టమైన; సంసార చ(క్రంబున్‌ = పరిభ్రమణశీలమైన సంసారమండలం 
నుండి; పాపన్‌+నేర్చున్‌ = తొలగించగలదు. 


తాత్సర్యం: అంబికా! మోక్షధర్మం నిరంతరాభ్యాసంవలన మిక్కిలి నిర్మలమైనది. తరుగనిది, చలించనిది; దొడ్డది. అది 
ముసలితనం, రోగం, జననం, మరణం మొదలైన దుఃఖాలతో నిండిన సంసారచక్రంలో జీవి చిక్కకుండ చేయగలదు. 
వ. అని యుపదేశించి వెండియు. 227 


తాత్సర్యం: అని పరమశివుడు గౌరికి బోధించి మరలా ఇట్లా అన్నాడు. 


క “విను సంసారమునకు విసు | వని మర్ముండు శోకమోహ వశగతు(డై మో 
క్షనిరూధి. బడయ నేరండు | మనము విరక్తముగ విసివి మణి ముక్తి గనున్‌. 228 


ప్రతిపదార్థం: విను = గౌరీ! ఆలకించుము; సంసారమునకున్‌ = జనన మరణరూపమైన సంసారానికి; విసువని = విసుగుచెందని; 
ఛీయని రోయని; మర్త్యుండు = మనుజుడు; శోకమోహవశగతుండు+ఐ = శోకమునకూ, వ్యామోహమునకూ అధీనుడై మోక్షనిరూఢిన్‌ 
= ముక్తి వలన ప్రసిద్దిని, మోక్షసంపదను; పడయన్‌+నేరండు= పొందలేడు; మనము = తన మనస్సు; విర్తక్తముగన్‌ = ప్రాపంచిక 
విషయములందు అపేక్షలేనిదౌతూ; విసివి = వేసట చెంది, నిర్వేదము పొంది; మణి = ఆవల; ముక్తిన్‌+కనున్‌ = మోక్షాన్ని పొందుతాడు. 


తాత్సర్యం: 'దేవీ! సంసారమందు విరక్తి చెందని మనిషి శోకమోహాలకు అధీనుడై ముక్తిని పొందలేడు. తన మనసు 
ప్రాపంచిక విషయా లనుభవించి, అనుభవించి విసిగి వేసారి విరక్తి పొందినపుడే మోక్షాన్ని పొందగలడు. 
వ. అట్టిదశ చింతా వివర్ణనంబునను, భూతాస్టిరత్వ జ్ఞానంబునను, దృష్టారాహిత్యంబునను గాని కలుగదు 
థ ఇ 
గావున వాని భంగులు ప్రకటించెద. 229 


ప్రతిపదార్థం: అట్టిదశ = వైరాగ్యం; చింతా వివర్ణనంబుననున్‌ = చింతను వదలుట చేతనూ, భూత+అస్థిరత్వ జ్ఞానంబుననున్‌ 
= ప్రాణికోట్టు శాశ్వతంగా ఉండవనే వివేకం వలననూ; తృష్టారాహిత్యంబుననున్‌ = ఆశను వీడుట చేతనూ; కాని = తప్ప; 
కలుగదు = సంభవించదు; కావునన్‌ = కనుక; వాని భంగులు = వాటి తీరులు; (ప్రకటించెదన్‌ = వెల్లడిస్తాను, చాటుతాను. 


తాత్పర్యం: గిరిజా! సంసార వైరాగ్యం అనేది చింతను మానడం వలన, భూతములు శాశ్వతములు కావు అనే 
వివేకం వలన, ఆశను వీడటం వలనగాని కలుగదు. కనుక ఆ మూటి స్వరూప మెట్లాంటిదో వివరిస్తాను. 
సావధానచిత్తవై ఆకర్షించుము. 


ప్రీ ధనములు చెడిన బాంధవులు సచ్చినం దదీ । యములగు గుణముల యందు మనసు 
వెట్టక యున్నది యెట్టన్న వగచిన( । దాపంబు వొందుట దక్క నొండు 


738 శ్రీమదాంధ్ర మహాభారతము 


గలుగునే సుఖము దుఃఖంబును దోడివ । యవి మార్చి వచ్చుచు నరుగుచుండు. 
గేవల సుఖము లే దా వాసవునకైన( । జేటు దృశ్యములకు సిద్ద మగుట 


తే. మున్న కనియున్న వగ చిత్తమున జనింప | దరయమః గీడు పరిగ్రహ మది సమగ్ర 
మైనతండు పాొత్తినూలి పువ్వట్ల తాన | తనకు బంధంబు గావించికొను లతాంగి! 230 


ప్రతిపదార్థం: లతా+అంగి! = తీగవంటి మేను గలదానా!; ధనములు చెడినన్‌ = విత్తం నశించినా; బాంధవులు = చుట్టాలు; 
చచ్చినన్‌ = మరణించినా; తదీయములు+అగు = ఆ బాంధవులకు సంబంధించిన; గుణములయందున్‌ = సత్‌స్వభావములందు; 
మనసు = చిత్తమును; పెట్టక+ఉన్న+అది = నిలుపకుండా ఉండాలి (పోయిన చుట్టాలను స్మరిస్తూ ఉండకూడదు); ఎట్టు+ 
అన్నన్‌ = ఎందుకంటే; వగచినన్‌ = వారికై దుఃిస్తే; తాపంబు+పొందుట+తక్కన్‌ = వేదన చెందటమే తప్ప, బాధ పడటమే 
తప్పు; ఒండు+కలుగును+ఏ = మరొక్క ప్రయోజనమున్నదా?; సుఖము = సౌఖ్యమూ; దుఃఖంబును = శోకమూ; తోడివి+ 
అ = వెంటనుండేవే; అవి = ఆ హర్షశోకాలు, మోదఖేదాలు; మార్చి = ఒకదాని తర్వాత మరొక్కటిగా, వచ్చుచున్‌+అరుగుచున్‌+ 
ఉండున్‌ = వస్తూ పోతూ ఉంటాయి; ఆ వాసవునకున్‌+ఐనన్‌ = ఆ దేవేం(ద్రుడికైనా; కేవల సుఖములేదు = అచ్చంగా 
సుఖమే కలగటం లేదు; దృశ్యములకున్‌ = కంటికి కనపడేవాటికెల్ల చేటు = వినాశం; సిద్దము+అగుట = నిర్ణయించబడి 
ఉండటం; మున్న = ముందే; కని+ఉన్నన్‌ = తెలిసి ఉంటే; చిత్తమునన్‌ = మనసులో; వగ = దుఃఖం; జనింపదు = 
పుట్టదు; అరయన్‌ = ఆలోచిస్తే; పరిగ్రహము = ఇతరులనుండి స్వీకరించటం; కీడు = హాని; అది సమ(గ్రము+ఐనన్‌= 
అది వూర్ణమైతే; అతండు = దానం గైకొన్నవాడు; పొత్తినూలిపువ్వు+అట్టు+అ = పట్టుకాయలోని పురుగుమాదిరి; 
తనకున్‌+తాను+అ = తనకు తానే; బంధంబు+కావించికొనున్‌ = కట్టిపడవేసికొంటాడు. 


తాత్సర్యం: మహాదేవీ! ధనం పోయినా, చుట్టాలు చనిపోయినా, వారి గుణాలు తలచుకొని మనసున చింతించకుండటం 
మంచిది. ఎందుకనగా అట్టా దుఃఖించడం వలన తన శరీరానికి బాధతప్ప మరో ప్రయోజనం లేదు. సుఖదుఃఖాలు 
జంట బాయనివి. అవి ఒక దాని తర్వాత మరొకటిగా వస్తూ పోతూ ఉంటాయి. దేవేంద్రునంతటి వాడుకూడా 
సుఖం మాత్రమే పొందటం లేదు. దుఃఖం గూడ అనుభవిస్తున్నాడు. దృగ్గోచరములైన పదార్థము లన్నింటికీ వినాశం 
తప్పదు అన్న విషయం తెలిస్తే మనసులో దుఃఖం కలుగదు. పరులవలన వస్తువులు స్వీకరించటం హానికరం. 
పరి[గ్రహమే వృత్తిగా పెట్టుకొన్నవాడు పట్టుకాయలోని పురుగు తన దారాలతో తన్ను బంధించుకొని చెడునట్లు 
చెడిపోతాడు. 


విశేషం: అలం: పొత్తినూలి (ప్రువ్వట్టు అనుచోట ఉపమాలంకారం. 


ఆ. విను ధనార్దనంబు ధనరక్షణంబు ధ । నవ్యయంబు ధనవినాశనము. బ్ర 
గాఢ దుఃఖదములు గావున దుఃఖభా । జనము ధనము గాల్లు మనంగ వలయు. 231 


ప్రతిపదార్థం: విను = ఆలకించుము; ధన+ఆర్జనంబు = [ద్రవ్యం సంపాదించటం; ధనరక్షణంబు = ఆర్జించిన విత్తాన్ని 
కాపాడటం; ధనవ్యయంబున్‌ = డబ్బును వెచ్చించటం; ధనవినాశనమున్‌ = సొమ్ముపోవటం; (ప్రగాఢ దుఃఖదములు = 
అత్యంత దుఃఖాన్ని కలిగిస్తాయి. కావునన్‌ = కాబట్టి; ధనము = సొత్తు; దుఃఖభాజనము = దుఃఖానికి పాత్రం; కాల్చుము+అన( 
గన్‌+వలయున్‌ = అట్టి డబ్బును తగులబెట్టుమని చెప్పవలె. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 739 


తాత్సర్యం: దేవీ! శ్రద్దగా వినుము. ధనం సంపాదించటం, కాపాడటం, వ్యయపరచటం, నాశనం కావటం అన్నవి 
తీవ్రదుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక ఇన్ని దుఃఖాలకు మూలమైన డబ్బును తగులబెట్టుమని చెప్పటం యుక్తం. 


క. రమణీ! తృష్టాసమ దుః | ఖమును బరిత్యాగ సమ సుఖము గలవే? కా 
యము ముదిసిన ముదియదు ప్రా । ణము గొని పోంజాలు తెవులనం జను. దృష్టన్‌. 232 


ప్రతిపదార్థం: రమణీ! = ఓ అంగనామణీ!; తృష్ణా సమదుఃఖమును = ఆశతో సమానమైన దుఃఖం; పరిత్యాగ సమసుఖమున్‌ 
= ఆశను వీడటంతో సమానమైన సుఖం; కలవు+ఏ? = ఉన్నవా? లేవని భావం; కాయము = శరీరం, ముదిసినన్‌ = 
ముసలితనం పొందినా; ముదియదు = ఆశ మాత్రం ముసలితనం పొందదు; తృష్షన్‌ = ఆశను; ప్రాణము = ఊపిరిని; 
కొనిపోవన్‌+చాలు = తీసికొని వెళ్ళేశక్తి కలిగిన; తెవులు = వ్యాధి; అనన్‌+చనున్‌ = అని చెప్పవచ్చు. 


తాత్సర్యం: శైలజా! అశతో సమానమైన దుఃఖం, ఆశను వదలటంతో సమానమైన సుఖం లేనే లేవు. ఆశ అనేది 
మనుష్యుడి శరీరం ముదిమిని పొందినా తాను మాత్రం ముదిమిని పొందదు. ఆశను (ప్రాణాలు తీయగల 
ఘోరరోగం అని చెప్పవచ్చును. 


క, కామములు భోగములం దెగు । నే? మెలంతుక! నేత నాటునే చిచ్చు ధృతిం 
గామములఈ. దొఅంగు సౌఖ్యము । నేమెయి సౌఖ్యములు. బోలునే యరయంగన్‌. 233 


ప్రతిపదార్థం: మెలంతక! = ఓ వనితారత్నమా!; కామములు = కోరికలు, విషయతృష్ణలు; భోగములన్‌ = అనుభవించటం 
వలన; తెగును+ఏ? = నశించునా? నశించవని భావం; చిచ్చు = అగ్ని; నేతన్‌ = నేతితో, ఆజ్యంతో; ఆజును+ఏ? = 
చల్లారునా? అరయంగన్‌ = పరికించగా, భావించగా, ఆలోచించగా; ధృతిన్‌ = ధైర్యంతో; కామములన్‌ = వాంఛలను; 
తొటుంగు సౌఖ్యమున్‌ = వీడుటవలన లభించే సుఖాన్ని; ఏ+మెయిన్‌ = ఏ విధంగానూ; సౌఖ్యములు = సుఖాలు; పోలును+ 
ఏ? = సరిపోలగలవా? సాటి కాజాలవని తాత్సర్యం. 


తాత్సర్యం: ఉమా! కోరిక లెప్పుడూ అనుభవించటం చేత తీరనే తీరవు. ఆజ్యధారలవలన అగ్ని చల్లారదు. 
చల్ల్హారకపోగా అంతకంతకూ హెచ్చుతుంది. ధైర్యంతో ఆశలు త్యజించటం వలన లభించే సౌఖ్యానికి ఏ విధంగాను 
సుఖాలు దీటుకాలేవు. 


విశేషం: “న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి, 
అక ( 3 
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్హలతే. (శ్రీమద్భాగవతమ్‌. 9-19-14.) 


అనుభవిస్తూ ఉంటే కామం ఎన్నటికీ శమించదు. అగ్నిలో నెయ్యి వేసిన చందంగా అది వృద్ది చెందుతూనే 
ఉంటుంది. 


740 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విచ్చలవిడి నింద్రియముల । నెచ్చటికైనను జనంగనిచ్చిన నరకం 
బచ్చువటుచు(; గుదియించిన( । దెచ్చు సుగతి నరున కది సతీమౌళిమణీ! 234 


ప్రతిపదార్థం: సతీమౌళిమణీ! = ఓ పతివ్రతా శిరోరత్నమా!; ఇంద్రియములన్‌ = కన్ను ముక్కు చెవి మొదలుగా గల 
ఇంద్రియాలను; విచ్చల విడిన్‌ = స్వేచ్చగా, నిరాటంకంగా; ఎచ్చటికిన్‌+ఐననున్‌ = వాటి ఇష్టం వచ్చిన తావుకు; 
చనన్‌+కన్‌+ఇచ్చినన్‌ = పోనిస్తే; నరకంబున్‌ = పాపమును; అచ్చు+పణుచున్‌ = కలిగిస్తాయి; కుదియించినన్‌ = అణచివేస్తే, 
వశపరచుకుంటే; అది = ఆ యిం(ద్రియ నిగ్రహం; నరునకున్‌ = మానవుడికి; సుగతిన్‌ = ఉత్తమగతిని, పుణ్యస్థితిని; తెచ్చున్‌ 
= కలుగజేస్తుంది. 


తాత్సర్యం: ఓ సాధ్సీశిరోమణే! ఇం(దియాలను వాటి ఇష్టప్రకారం ఎచటికైనా పోనిస్తే అవి నరకాన్ని సమకూరుస్తాయి. 
అట్టా వాటిని స్వేచ్చా సంచారానికి అనుమతించక అణచివేస్తే (నిరోధిస్తే) అవి జనుడికి సద్గతి లభింపజేస్తాయి. 


తే. కామరసమున నతితృష్ణు(డై మనుష్యు( । డర్ధతృష్టా పరీతాంతరంగు డైన 
గొటఖియ నడవిలో నెత్తెడు కోలుపులియు. । బోలె మృత్యు వాతని( గొనిపోవు దేవి! 235 


ప్రతిపదార్థం: దేవి = ప్రియురాలా!; మనుష్యుడు = మానవుడు; కామరసమునన్‌ = కామమనెడు రుచిగల పదార్థమందు; 
అతితృష్టుండు+ఐ . మిక్కిలి ఆశకలవాడై; అర్థతృష్టాపరీత = ధనమందలి అశతో ఆవరించబడిన, ఆ(క్రమించబడిన; 
అంతరంగు(డు+ఐనన్‌ = మనసుగల వాడైతే; అడవిలోన్‌ = అరణ్యంలో; గొజీయన్‌ = గొర్రెను; ఎత్తెడు = హరించునట్టి; 
కోలుపులియున్‌+ పోలెన్‌ = పెద్దపులిమాదిరి, బెబ్బులి వలె; మృత్యువు = మిత్తి; అతనిన్‌ = కామదాహం, ధనదాహం 
గలనరుడిని; కొనిపోవున్‌ = తీసికొని వెళ్ళుతుంది. 


తాత్పర్యం: విషయాభిలాషతో, ధనాశతో నిండిన మనసుగల మానవుడిని అడవిలో గొర్రెను అపహరించే బెబ్బులి 
మాదిరి మృత్యువు తన వెంట కొనిపోతుంది.” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని పలికి “జరామృత్యువుల( ద్రోవం జాలు మేలెయ్యది యంటేని( జెప్పెద నాకర్ణింపు' మనుపలుకు పలికి 
యిట్లనియె. 236 


ప్రతిపదార్థం: అని పలికి = అని చెప్పి; జరామృత్యువులన్‌ = ముసలితనమును, మరణమును; (త్రోవన్‌+చాలు = తరుము 
గొట్టగల; మేలు = వరము, మంచి పని; ఏ+అది(ఎయ్యది) = ఏది; అంటి+ఏనిన్‌ = అన్నచో; చెప్పెదన్‌ = వచిస్తాను; 
ఆకర్లింపుము = వినుము; అనుపలుకు = ఆనుమాట పలికి, ఇట్టు+అనియెన్‌ = శివుడు ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: పరమేశ్వరుడు పార్వతి కట్టు వచించి 'ముసలితనమునూ, మరణాన్ని తరుమగొట్టగల క్షేమంకరమైన 
మంచిపని ఏది అని అడిగినచో చెప్పుతాను విను" మని ఇట్లా అన్నాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 741 


తే. 'ధనములును దానములు. దపోధనము వాజి । పేయ రాజసూయంబులు వేయు నోపి 
చేయుటలు గావు మోక్షదర్శిత్వ మొకండ | మందు జరకు మృత్యువునకు నిందువదన! 237 


ప్రతిపదార్థం: ఇందువదన! = జాబిలివంటి మోము గలదానా!; ధనములును = విత్తములు; దానములున్‌ = వితరణములు, 
ఈవులు; తపోధనమున్‌ = తపస్సనెడు ధనం, తపశ్చర్య; వాజిపేయ రాజ సూయంబులున్‌ = అశ్వమేధ రాజసూయాది 
యాగాలు; వేయున్‌ = వెయ్యి; ఓపి+చేయుటలు = సమర్థతతో సల్పుటలు; జరకున్‌ = ముదిమికీ; మృత్యువునకున్‌ = మిత్తికీ; 
మందు = నివారకమైన జొషధం; కావు = కాజాలవు; మోక్షదర్శిత్వము+ఒకండు+అ = మోక్షమును దర్శించటమన్నది ఒక్కటే; 
మందు = జరామరణాలను మాన్చే జొషధం. 


తాత్సర్యం: 'చంద్రముఖీ! ధనాలు, దానాలు, తపస్సులు, అశ్వమేధ రాజసూయయాగాలు ఇవేవీ జరామరణాలను 
కలుగకుండా చేయలేవు. ముక్తి ఒక్కటే ముసలితనాన్నీ మరణాన్నీ మాన్సుటకు తగినమందని (గ్రహించుము. 


తే.  జాములును దివసములు మాసములు నేండ్లు | నైన కాల మాయువుగొని యరుగుచుండు; 

నెల్లి చేయుపనులు నేండ యింతి! మా పొ । నర్గుపని రేప చేయుట నామతంబు. 238 
ప్రతిపదార్థం: ఇంతి! = ఓ పడతీ!; జాములును = యామములు; దివసములున్‌ = దినములు; మాసములున్‌ = నెలలు; 
ఏండ్డున్‌ = సంవత్సరాలు; ఐనకాలము = ఈ రీతిగా ఉన్న కాలం; ఆయువున్‌ = ఆయుస్సును; కొని = (గ్రహించి; 
అరుగుచున్‌+ఉండున్‌ = పోతూ ఉంటుంది; ఎల్లి చేయుపనులు = రేపు చేసే కార్యాలు; నేండు+అ = ఈనాడే; మాపు+ఒనర్చుపని 
= సాయంకాలం చేసేపని; రేపు+అ = ఉదయమే; చేయుట = సల్పటం; నామతంబు = నా ఆశయం, నాపద్దతి, నా కిష్టం. 


తాత్సర్యం: తరుణీ! జాములు, దినములు, నెలలు, సంవత్సరాలు ఈ రూపంతో ఉన్నకాలం జీవుల ఆయుస్సును 
హరించుకొని ముందుకు సాగిపోతూ ఉంటుంది. రేపు చేసేపని ఈ రోజు, సాయంకాలం చేయవలసిన పని 
ఉదయమే చేయటం నాకిష్టం. 


నిశేషం: జాము అనగా యామం. ఏడున్నర గడియలకాలం ఒక జాము. జామునకు 3 గంటలు. పగలు నాల్లుజాములు, 
రేయి నాల్లుజాములు చేరితే ఒక రోజు. ఇరవైనాలుగు గంటలు. 


తే. మేలు గడువేగ చేయరు కాలపాశ | బద్దులై యేమలుటంజేసి పడంతి! మనుజు 

లింత యెటు(గుట సంసార మెడలంద్రోచు । నట్టి విసువుటం బుట్టించునది హితంబు. 239 
ప్రతిపదార్థం: పడ(తి! = ఓ చెలువా!; మనుజులు = నరులు; కాలపాశబద్దులు+ఐ = కాలమనే (త్రాటిచేత బంధించబడిన 
వారై; ఏమటుటన్‌+చేసి = పరాకు వహించటం వలన, జాగరూకులు కానందున, కాల(ప్రభావ మెట్టిదో మజచినందున; మేలు 
= మంచిపని; కడువేగ = మిక్కిలి తొందరగా; చేయరు = ఆచరించరు; ఇంత+ ఎయుంగుట = కాలం ఆయుస్సును 
హరిస్తుందన్న విషయం (గ్రహించటం; సంసారము = సంసారాన్ని; ఎడలన్‌+త్రోచునట్టి = తొలగించేటటువంటి; విసువుటన్‌ 
= విరక్తిని; పుట్టించున్‌ = జనింపచేస్తుంది; అది హితంబు = ఆ వైరాగ్యమే మేలు సమకూరుస్తుంది. 
తాత్పర్యం: మనుష్యులు కాలాధీనులై ఏమరుపాటు వహించి మంచి పనులు మిక్కిలి తొందరగా చెయ్యరు. కాలం 
ఆయుస్సును హరిస్తుందన్న విషయం తెలిసికొనటంచేత సంసారమందు వైరాగ్యం కలుగుతుంది. ఆ విరక్తియే 
ముక్తికి సాధనమై మేలు చేకూరుస్తుంది. 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 

విశేషం: “అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతి రార్జవమ్‌, 
ఆచార్యోపాసనం శౌచం 'స్పెర్య మాత్మ విని[గ్రహః వ (భగ. 13-8) 
“ఇం(ద్రియార్జీషు వైరాగ్యం అనహంకార ఏవ చ, 
జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషానుదర్శనమ్‌.” (భగ. 13-9) 


“అసక్తి రనభిష్వంగః పుత్రదారగృహాదిషు, 
నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు.” (భగ. 13-10) 
ఇట్లా అమానిత్వాది గుణసంపత్తి మోక్షసాధనంగా గీత నుడివింది. ఆ యీ విషయాలే ఇక్కడ (ప్రశంసించబడ్డాయి. 


వ. ఇవ్విధంబున. 240 
తాత్పర్యం: ఈ (ప్రకారంగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. ఈ తెరువు లాదరింపంగ । జేతోగతికిని విమర్శసిద్ది యొదవుం ద 
జ్ఞాత విరక్తియు ముక్తికి । నా తెరువ సమీపవర్తి యచలేంద్రసుతా! 241 


ప్రతిపదార్థం: అచల+ఇం|ద్రసుతా! = శైలరాజపుత్రీ! ఈ తెరువులు = ఈ మార్గాలు; ఆదరింపన్‌+కన్‌ = అంగీరించటం 
వలన, పాటించటం వలన; చేతోగతికిన్‌ = మనఃప్రవృత్తికి; విమర్శసిద్ది = పరిశీలన శక్తి; ఒదవున్‌ = లభిస్తుంది; తత్‌+జాత 
= యుక్తాయుక్తపరిశీలనాశక్తివలన కలిగిన; విరక్తియున్‌ = వైరాగ్యం; ముక్తికిన్‌ = మోక్షానికి; ఆతెరువు+అ = ఆ దారియే; 
సమీపవర్తి = చేరువలో ఉన్నట్టిది. 


తాత్సర్యం: పై నుడివిన మార్గా లనుసరిస్తే మనసునకు విమర్శనా పరిజ్ఞాన మేర్పడుతుంది. దాని వలన వైరాగ్యం 
సిద్దిస్తుంది. ఆ విరక్తి మార్గమే ముక్తికి చేరువైన దారి. 


క. వైరాగ్యంబు ప్రశాంతికి.। గారణము; ప్రశాంతి ముక్తిం గను; మోక్షానం 
దారాము జరామృత్యువు । లేరూపునం జేర నేర విద్దచరిత్రా!.” 242 


ప్రతిపదార్థం: ఇద్ద చరిత్రా! = ప్రకాశమానమైన నడవడికలదానా!; వైరాగ్యంబు = విషయవాంఛారాహిత్యం; (ప్రశాంతికిన్‌ 
= మనోజయానికి; కారణము = హేతువు; ప్రశాంతి; ముక్తిన్‌ = మోక్షమును; కనున్‌ = దర్శిస్తుంది; మోక్ష+ఆనంద+ఆ 
రామున్‌ = మోక్షానందమందు శ్రీడించే వాడిని; జరామృత్యువులు = వార్దకం, మరణం; ఏరూపునన్‌ = ఏ విధంగానైనా; 
చేరన్‌ నేరవు = సమీపించలేవు. 


తాత్పర్యం: ఓ పవిత్ర చరిత్రురాలా! ప్రాపంచిక వస్తు వ్యామోహం లేనివాడికి మనోజయం సిద్దిస్తుంది. దాని వలన 
ముక్తి లభిస్తుంది. జరామరణాలు మోక్షానందంలో తేలియాడే వాడి చెంతకు చేరలేవు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 743 


క్ర అని చెప్పి మటియు శివు( డి । ట్లను హిమగిరిసుతకు 'సాంఖ్య మమలినహృదయా! 

విను వివరించెద; సంసృతి | యను రోగంబునకు వైద్య మది యరయంగన్‌. 243 
ప్రతిపదార్థం: అని చెప్పి = అని పలికి; మజియున్‌ = ఇంకనూ; శివుడు; హిమగిరి సుతకున్‌ = మంచుకొండ కొమార్తె 
అయిన అంబికకు; ఇట్టు+అనున్‌ = ఇట్టా అన్నాడు; అమలిన హృదయా! = నిర్మలమైన మనస్సుగల దేవీ! సాంఖ్యమున్‌ 
= సాంఖ్యయోగాన్ని; వివరించెదన్‌ = వ్యాఖ్యానిస్తాను; విను = ఆకర్లించుము; సంసృతి+అను = సంసారమనే; రోగంబునకున్‌ 
= వ్యాధికి; అది = సాంఖ్యము; వైద్యము = మందు, చికిత్స. 
తాత్సర్యం: అని పలికి పరమేశ్వరుడు పార్వతితో మళ్ళీ ఇట్లా అన్నాడు. 'స్వచ్చమైన హృదయం గల గార్‌! 
సాంఖ్యమును గూర్చి చెప్పుతాను వినుము. అది సంసారమనే రోగానికి తగిన మందు. 


శివుడు పార్వతికి సాంఖ్యప్రకారంబు దెలుపుట. (సం.13 అను 1-15-4096). 


ఆ. జ్ఞానమున విముక్తి సాంఖ్యులు పడయుదు । రరసిచూడంగా నిరర్ధకంబు 
ఘోరతరము నండ్రు శారీరమైన త | పంబు6 బంచ వింశ భజన మూంది. 244 


ప్రతిపదార్దం: సాంఖ్యులు = జ్ఞానమార్గం అనుసరించేవారు; జ్ఞానమునన్‌ = అధ్యాత్మ జానంచేత; విముక్తిన్‌ = మోక్షాన్ని; 

9 ey సళ Ey Sy ట్‌ యె 
పడయుదురు = పొందుతారు; పంచవింశభజనంబు+ఊంది = ఇరువదైదవదైన ఆత్మ యొక్క సేవను ఎగురగొట్టి, మాని; 
శారీరము+ఐన+తపంబు = దేహసంబంధమైన తపస్సు; అరసిచూడంగాన్‌ = పరామర్శిస్తే, పరిశీలిస్తే; నిర్‌+అర్థకమున్‌ = 
ప్రయోజన శూన్యం; ఘోరతరమున్‌ = మిక్కిలి దారుణం; అండ్రు = అని చెప్పుతారు. 


తాత్పర్యం: సాంఖ్యమతావలంబులు జ్ఞానంవలన మోక్షం పొందుతారు. పరామర్శిస్తే ఆత్మను సేవించటం మాని 
శారీరకమైన తపస్సు చేయటంవలన ప్రయోజనం ఉండదు. అది పరమ(ప్రయాసకరం కూడ అని చెప్పుతారు. 


సీ. ప్రకృతి కవ్యక్తనామకమును గల; దందు । మహదహంకార తన్మాత్రలును మ 
నము నింద్రియములు భూతములు జన్యములుగా । నోలిన యిరువది నాలు గయ్యె 


బంచవింశక తత్వభావితక్షేత్ర మా । తత్వ సంతానంబు సత్త్వమును ర 


జస్సు( దమస్సు నాం జను నిజగుణముల. | బ్రకృతిదా గరణ రూపములు గాగ 


ఆ. గొని సృజించు లోకకోటి నయ్యవ్యక్త । మణువు నిత్య మేక మక్రియం బ 
హైతుకంబు చక్షురాదుల కగ్రాహ్య । మది ప్రధాన మనంగ నతిశయిల్లు. 245 


ప్రతిపదార్థం: ప్రకృతికిన్‌ = ప్రకృతికి; అవ్యక్త్షనామకమును+కలదు = అవ్యక్త మనే పేరున్నూ ఉన్నది; అందున్‌ = ఆ 
అవ్యక్తమందుండి; మహత్‌ = మహత్తు; అహంకార = అహంకారం; తన్మాత్రలును = శబ్దము, స్పర్శము, రూపము, 
రసము, గంధము అనేవి; మనమున్‌ = మనస్సు; ఇం(ద్రియములు = జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు 
మొత్తం పది; భూతములున్‌ = పంచభూతాలు అనగా పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము; జన్యములు+కాన్‌ 
= జనించగా; ఓలిన్‌ = (క్రమంగా; ఇరువదినాలుగు+అయ్యెన్‌ = చతుర్వింశతి సంఖ్యగలవి అయ్యాయి; పంచవింశకతత్వ 
= ఇరువదైదవతత్వమైన ఆత్మచేత; భావిత = ఆదరించబడిన; క్షేత్రంబు = (ప్రకృతి; ఆతత్వసంతానంబున్‌ = ఆ 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


యిరువది నాల్గుతత్వాల సముదాయాన్ని; సత్త్వమును = సత్త్వగుణమూ; రజస్సున్‌ = రజోగుణమూ; తమస్సున్‌ = 
తమోగుణమూ; నాన్‌ = అనగా; చను = ఒప్పునట్టి; నిజగుణములన్‌ = తన గుణాలతో; ప్రకృతి తాన్‌ = ఆ (ప్రకృతి; 
కరణరూపములు కాంగన్‌+కొని = కార్యసాధనములు కాగా గైకొని; లోకకోటిన్‌ = జీవరాసులను, భూతజాలమును; 
సృజించున్‌ = జనింపజేస్తుంది; ఆ+అవ్యక్తము = ఆ (ప్రకృతి అనేది; అణువు = సూక్ష్మమైనది; నిత్యము = శాశ్వతము; 
ఏకము = ఒక్కటే, అద్వితీయం; అ(క్రియంబు = కార్యరూపం కానట్టిది; అహైతుకంబు = కారణం కానట్టిది; (ఆ 
ప్రకృతి కార్యకారణములకు అతీతమైనది); చన్షుః:+ఆదులకున్‌ = కన్ను మొదలైన ఇం[ద్రియాలకు; అ(గ్రాహ్యము = 
(గ్రహింపరానిది, గోచరము కానట్టిది; అది = ఆ (ప్రకృతి; ప్రధానము+అనంగన్‌ = (ప్రధానమనే పేరుతో; అతిశయిల్లున్‌ 
= ఒప్పారుతుంది. ((ప్రకృతికే అవ్యక్తమనీ, (ప్రధానమనీ పేర్చు. 


తాత్పర్యం: ప్రకృతికి అవ్యక్తమనే పేరు కూడా ఉన్నది. అందుండి మహత్తూ, అహంకారం, శబ్బాదులైదూ, మనస్సూ, 
జ్ఞానేంద్రియాలు ఐదూ, కర్మేంద్రియాలు ఐదూ, పంచభూతాలు జన్మించగా మొత్తం ఇరువది నాల్లుతత్వాలైనాయి. 
ఇరువదైదవతత్వం ఆత్మ. ఇట్టి ఆత్మకు స్థానమై ప్రకృతి నిజగుణాలైన సత్త్యరజస్తమస్సులను సాధనాలుగా (గ్రహించి 
లోకాలను సృష్టిస్తుంది. అవ్యక్త మనేది ఎట్టిదనగా అది పరమాణువు. శాశ్వతం. ఏకం, కార్యరూపం కాదు; 
కారణరహితమైనట్టిది. అది ఇంద్రియాలకు గోచరించదు. ప్రధానమనే పేరుతో అది విలసిల్లుతుంది. 


తే. సౌఖ్యతుష్టిప్రకాశముల్‌ సాత్త్వికములు । మోద ఖేదాదిక ద్వంద్వములు లతాంగి! 
రాజసము లప్రకాశ సంత్రాస మోహ । ములును దంద్రయు. దామసములుగ నెజుంగు. 246 


ప్రతిపదార్థం: లతా+అంగి! = తీగవంటి శరీరముగల దేవీ! సౌఖ్యతుష్టి ప్రకాశముల్‌ = సుఖం, సంతృప్తి, పదార్థవిజ్ఞానం అనే 
గుణాలు; సాత్తికములు = సత్యమునకు సంబంధించినట్టివి; మోదఖేద = సంతోషం, దుఃఖం; ఆదిక = మొదలైన; ద్వం 
ద్వములు = జంటలు; రాజసములు = రజోగుణ సంబంధులు; అ(ప్రకాశ = జ్ఞానరాహిత్యం; సం(త్రాస = భయం; మోహములు 


= విపరీతజ్ఞానం; తం(ద్రయున్‌ = సోమరితనం; తామసములుగన్‌ = తమోగుణ(ప్రధానాలుగా; ఎణుంగు = తెలియుము. 


తాత్సర్యం: సౌఖ్యం, సంతృప్తి, వివేకం సత్తగుణానికి సంబంధించిన లక్షణాలు. సంతోషం, దుఃఖం మొదలైన ద్వంద్వాలు 
రజోగుణ 'ప్రధానాలు; జ్ఞానరాహిత్యం, భీతి, విపరీతజ్ఞానం, సోమరితనం అనేవి తమోగుణ 'ప్రధానాలని (గహించుము. 


నిశేషం: “సత్త్వం రజ స్తమ ఇతి గుణాః (ప్రకృతి సంభవాః, 
నిబద్నంతి మహాబాహో! దేహే దేహిన మవ్యయమ్‌.” (భగ. 14-5) 


సత్త్యరజస్తమోగుణాలు ప్రకృతికి సహజమైనగుణాలు. (ప్రకృతి పరిణామమే శరీరం. కనుక ఆ మూడు గుణాలు 
దేహాన్ని ఎప్పుడూ వదలవు. అవి నాశరహితుడైన జీవుడిని దేవమనుష్యాది శరీరాలలో బంధిస్తున్నాయి. 


“తత్ర సత్త్యం నిర్మలత్వాత్‌ 'ప్రకాశక మనామయమ్‌, 
సుఖ సంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ.” (భగ. 14-6) 
సత్త్యమనే గుణం నిర్మలమైనది; జ్ఞాన ప్రకాశకం. అది జీవుడికి జ్ఞానమందు, సుఖమునందు ఆసక్తిని రేకెత్తిస్తుంది. 


అందు చేత పురుషుడు వైదిక కర్మలలో (ప్రవర్తించి ఆ కర్మఫలాలు అనుభవించడానికి జన్మలెత్తుతాడు. ఈ రీతిగా 
సత్త్యగుణం కూడా సంసారబంధ కారణమే. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 745 


“రజో రాగాత్మకం విద్ధి తృష్టాసంగసముద్భవమ్‌, 
ఠా 
తన్నిబధ్నాతి కాంతేయ! కర్మసంగేన దేహినమ్‌.” (భగ. 14-7) 


రజోగుణం (స్త్రీపురుషుల (ప్రేమకు కారణం. అది ఇం(ద్రియార్థములందూ, దారపుత్రమిత్రాదులందు ఆసక్తిని కలిగిస్తుంది. 
అందుచేత పురుషుడు కర్మ లాచరిస్తాడు. ఫలానుభవానికై జన్మిస్తుంటాడు. ఇట్టా రజోగుణం కూడా బంధకమే అవుతున్నది. 
“తమస్త్యజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్‌, 
యస క > 
ప్రమాదాలస్య ని(ద్రాభిః తన్నిబధ్నాతి భారత.” (భగ. 14-8) 


తమోగుణం విపరీత జ్ఞానం వలన పుట్టి విపరీత జ్ఞానాన్ని కల్గిస్తుంది. ఇది జీవికి ఏమరుపాటునూ, సోమరితనాన్నీ, 
నిద్రనూ కలిగిస్తూ సంసార బంధహేతు వవుతున్నది. 


“సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత, 
జ్ఞాన మావృత్య తు తమః ప్రమాదే సంజయ త్యుత.” (భగ. 14-9) 


సత్వగుణం సుఖాసక్తిని, రజోగుణం కర్మాసక్తినీ, తమోగుణం విరుద్ద కార్యప్రవృత్తిని కల్గిస్తున్నాయి. 
“రజస్తమశ్సాభిభూయ సత్త్వం భవతి భారత, 
రజస్సత్త్యం తమ్మూవ తమస్సత్త్యం రజస్తథా.” (భగ. 14-10) 
ఈ త్రిగుణాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క సమయాన మిగిలిన రెండు గుణాలను మించిపోయి తన పనిని తాను 
సాధిస్తుంది - అన్న భగవద్గీతార్థములే ఇక్కడ చెప్పబడ్డాయి. 
క. ధృతి విజ్ఞాన శ్రద్దలు | నతివ! యసమ్మోహమును దయయు హర్షము నం 
ఇ ఆధి ళు 


చిత సత్త్వ వృద్ధి బరి వ । ర్థితంబులగు సత్త్వ మరుగం దెరలుం దారున్‌. 247 


ప్రతిపదార్థం: అతివ! = ఓ చెలువా!; ధృతి = ధైర్యం; విజ్ఞాన (శ్రద్దలు = శా(స్తజ్ఞానం, ధర్మకార్యాసక్తి; అసమ్మోహమును = 

భ్రాంతి లేకుండటం; దయయున్‌ = కరుణ; హర్షమున్‌ = సంతోషమూ; అంచిత సత్త్యవృద్దిన్‌ = ఒప్పిదమైన సత్వగుణం 

ఉద్రేకించి నప్పుడు; పరివర్ణితంబులు+అగున్‌ = మిక్కిలి వృద్ది పొందుతాయి; సత్త్వము = ఆ సత్వగుణం; అరుగన్‌ = అణగి 
ధ ధు = చ 

పోగానే; తారున్‌ = ఆ గుణాలు కూడా; తెరలున్‌ = తొలగిపోతాయి. 


తాత్పర్యం: ధైర్యమూ, అనుభవసహితమైన జ్ఞానమూ, (శ్రద్ద, భ్రాంతిరాహిత్యమూ, కరుణ, సంతోషం అనే గుణాలు 
సత్త్వగుణం ఉద్రేకించి నపుడు మిక్కిలి వృద్ది చెందుతాయి. ఆ సత్త్వ గుణం అణగినప్పుడు అవి కూడ 


అణగిపోతాయి. 


క. క్రోధ లోభ కామానృత ద్రోహచింత | తాపములకు రజోభివర్దనము వృద్ది 
జేయు వానికి నెల్ల సంక్షీణ భావ । మావహిల్లు రజుక్షయ మావహిల్ల. 248 


ప్రతిపదార్థం: (కోధ = కోపం; లోభ = దురాశ, పిసినారితనం; కామ = కామం (రాగం); అనృత = అసత్యం; (ద్రోహచింత 
= పరులకు కీడు తలపెట్టటం; తాపములకున్‌ = దుఃఖాలు అనే వాటికి; రజః+అభివర్దనము = రజోగుణముయొక్క 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


పెరుగుదల; వృద్దిచేయున్‌ = వృద్ధిని కల్గిస్తుంది; రజుక్షయము = రజోగుణవినాశం; ఆవహిల్లన్‌ = కలుగగా; వానికిన్‌+ఎల్లన్‌ 
= మీద చెప్పబడిన (క్రోధాది గుణాలన్నింటికీ; సంక్షీణభావము = తరుగుదల, హీనస్థితి; ఆవహిల్లున్‌ = కలుగుతుంది. 


తాత్పర్యం: కోపం, లోభం, కామం, అసత్యం, పరులకు కీడు చేసే తలంపు, దుఃఖం మొదలైనవి కలగటానికి 
రజోగుణవృద్దియే కారణం. ఆ రజోగుణం క్షీణిస్తే ఇవన్నీ క్షీణిస్తాయి. 


తే. సంశయంబు విషాదంబు జడత నిద్ర | విను తమస్సు వర్దింపంగాం బెనుపు నొందు 
నది విహీనత( బొందిన నవియు హీన । భావ మొందు వికస్వర పద్మనయన! 249 


ప్రతిపదార్థం: వికస్వర పద్మనయన! = వికసించిన కమలాలవంటి కన్నులు గల శైలజా! విను = వినుము; సంశయంబు 
= సందేహం; విషాదంబు = దుఃఖం; జడత = మాంద్యం; నిద్ర = నిదుర; తమస్సు = తమోగుణం; వర్దింపన్‌+కాన్‌ = 
వృద్ది నొందించగా; పెనుపున్‌+ఒందున్‌ = అవి వృద్ది చెందుతాయి; అది = తమోగుణం; విహీనతన్‌+పొందినన్‌ = క్షీణస్థితిని 
చెందితే; అవియున్‌ = ఆ సంశయాది గుణాలన్నీ; హీనభావము+ఒందున్‌ = క్షీణిస్తాయి. 


తాత్సర్యం: ర్‌ పద్మప'త్రాక్షీ! సందేహం, దుఃఖం, మాంద్యం, నిద్ర అనేవి తమోగుణంవలన వృద్దిపొందుతాయి. ఆ 
తమోగుణం క్షీణిస్తే ఇవీ క్షీణిస్తాయి. 


సీ, _ జక్క డొక్కనిచేత నెక్కుచుం దజుగుచు. | ద్రిగుణంబులును బ్రవర్తించు; వీన 
జనితంబులగు ప్రీతి సంతాప మోహాదు । లొదవిన( దత్తద్గునోదయముల( 
గని యుపేక్షించుచు మనము నూన౦గ నీమి | కార్యంబు ధర్మార్థకామములకు 
నమర మనుష్య తిర్యర్ణననములకు | మూలముల్‌ సత్త్వాదు లోలి నెబు(గు 


తే, బుద్ది యనంగ మహత్తత్వమునకు నామ; । మది వివేక విజ్ఞాన చిహ్నంబు; భూత 
జని యహంకారమునకు లక్షణ; మహంక । రణము దొజంగుట మోక్షకారణము దేవి! 250 


ప్రతిపదార్థం: దేవి! = దాక్షాయణీ! ఒక్కండు = ఒక్కగుణం; ఒక్కని చేతన్‌ = మరొక్క గుణం చేత; ఎక్కుచున్‌ = 
వృద్ది గాంచుచు; తజుంగుచున్‌ = క్షీణిస్తూ; త్రిగుణంబులును = సత్త్వ రజస్తమోగుణాలు మూడున్నూ; (ప్రవర్తించున్‌ = 
సాగుతుంటాయి; నడుస్తుంటాయి; వీనన్‌ = ఈ గుణాలవలన; ప్రీతి = సంతోషం, సంతాప = దుఃఖం; మోహ+ఆదులు 
= భ్రాంతి మొదలైనవి; జనితంబులు+అగున్‌ = సంభవిస్తాయి; ఒదవినన్‌ = అట్లా కలుగగా; తత్‌+తత్‌+గుణ+ఉదయములన్‌ 
= ఆయా గుణముల యొక్క పుట్టుకలను; కని = చూచి; ఉపేక్షించుచున్‌ = ఉదాసీనభావం వహిస్తూ, ఒప్పరికిస్తూ; 
మనమున్‌ = తన మనస్సును; ఊనగనీమి = ఆ గుణకార్యములందు లగ్నం కాకుండా చేయటం; కార్యంబు = కర్తవ్యం; 
ధర్మ+అర్హ+ కామంబులకున్‌ = ధర్మ మొనర్చుటకు, సొమ్ము గడించుటకు, కోరిక లనుభవించుటకు; అమర మనుష్య 
తిర్యక్‌+జననములకున్‌ = దేవతలుగా, మానవులుగా, పశుపక్ష్యాదులుగా జన్మించుట కునూ; సత్త్య+ఆదులు = 
సత్త్వ రజస్తమోగుణాలు; ఓలిన్‌ = వరుసగా; మూలముల్‌ = కారణాలు; ఎజు(గు = దేవీ! గ్రహించుము; బుద్ది+అనంగన్‌ 
= బుద్ది అనేది; మహత్‌+తత్త్యమునకున్‌ = మహత్తునకు; నామము = పేరు; అది = అది; వివేక విజ్ఞాన చిహ్నంబు 
= వివేకమునకు, విజ్ఞానమునకు గుర్తు - అనగా విచారణ సల్పేశక్తికి, శాస్త్రజ్ఞానమునకు గుర్తు; భూతజని = భూతముల 
యొక్క ఉత్పత్తి; అహంకారమునకున్‌+లక్షణము = అహంకారమునకు ఆనవాలు, చిహ్నం; అహంకరణము = నేను అనే 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 747 
అభిమానం; తొణంగుట = వదలటం; మోక్షకారణము = ముక్తికి హేతువు. 


తాత్పర్యం: సత్త్వరజస్తమోగుణాలలో ఒక్కొక్కగుణం ఒక్కొక్కవేళ ఉద్రేకించి తక్కిన రెండు గుణాలను అణచివైచి 
ప్రవర్తిస్తుంటుంది. ఇట్లా ఆ మూడు గుణాల వృద్ది క్షయాలు సాగుతూ ఉంటాయి. సత్వగుణం విజృంభించినపుడు 
ఆ గుణ కార్యమైన సంతోషం, రజోగుణాభివృద్దివలన దుఃఖం, తమోగుణం చెలరేగినపుడు మోహం కలుగుతుంటాయి. 
ఇట్లా ఆయా గుణవర్తనంవలన ఆయాగుణాలు సంభవిస్తున్నవనీ, ఇవన్నీ ఆ గుణకార్యాలే అనీ, వాటితో నాకు 
నిమిత్తం లేదనీ తెలిసి నరుడు ఆ గుణకార్యాలపట్ల ఉదాసీనుడై ఉండాలి. తన మనస్సు ఆయా సుఖ దుఃఖాల 
యందు నిమగ్నం కాకుండా ఉండేటట్టు జా(గ్రత్త వహించటమే అతడి కర్తవ్యం. ఈ గుణత్రయమే ధర్మార్గకామ 
సం(గ్రహణానికీ, దేవమనుష్య పశుపక్ష్యాది జాతులలో జన్మించడానికీ హేతువవుతున్నది. బుద్ది అనగా మహత్తత్వానికి 
మరొక నామధేయం. అది వివేక విజ్ఞానాలకు గుర్తు. అహంకారం భూతోత్పత్తికి మూలం. అహంకార పరిత్యాగంవలననే 
ముక్తి లభిస్తుంది. 


ఆ. అన్నియింద్రియముల నడరింప మగుడ( జే | యంగ మనసు చాలు; నవియు నదియు 
భూత తద్వికారములును దేహము తద । న్యుండు దానం బరంగి యుండు దేహి. 251 


ప్రతిపదార్థం: అన్నిఇంద్రియములన్‌ = దశేం[ద్రియాలను, ఇంద్రియాలన్నింటినీ; అడరింపన్‌ = విషయములందు 
(ప్రవర్తింపచేయుటకూ; మగుడన్‌+చేయన్‌+కన్‌ = నివర్తింపజేయుటకూ, మరలించుటకూ; మనసు = చిత్తం; చాలున్‌ = 
సమర్ధమై ఉంటుంది; అవియున్‌ = ఆ యింద్రియాలూ; అదియున్‌ = ఆ చిత్తమూ; భూత = పృథివ్యప్తేజో వాయ్యాకాశములనే 
(నేల, నీరు, నిప్పు, గాలి, నింగిఅనే) పంచభూతాలూ; తద్‌+వికారములును = ఆ పంచభూతగుణములైన శబ్దస్సర్శరూప 
రసగంధాలున్నూ; దేహము = శరీరమై ఉన్నది; తద్‌+అన్యుండు = ఆ దేహం కంటె భిన్నుడైన; దేహి = ఆత్ముడు, జీవుడు; 
దానన్‌ = ఆ శరీరమందు; పరగి ఉండున్‌ = ఒప్పారుతుంటాడు. 


తాత్సర్యం: ఇంద్రియాలు విషయాలపై (ప్రవర్తిల్లుటకునూ, విషయముల నుండి ఇంద్రియాలను మరల్చుటకునూ 
మనస్సు సమర్హమై ఉన్నది. ఆ ఇంద్రియాలు, మనస్సు, పృథి వ్యాదిభూత పంచకం, భూతగుణాలైన శబ్దస్పర్హాదులు 
శరీరం. ఇది జీవుడికంటె భిన్నమైనది. బీవుడు ఈ దేహమనే ఆలయంలో నెలకొని ఉన్నాడని గ్రహించుము. 


క. విను దేహియు దేహము వే। అను నిశ్చయదృష్టి గల్లునాత(డు చాలున్‌ 
మనసు మగిడింప నది ని | ర్మనస్కతం బొనర్జి మోక్షమార్గము. జూపున్‌. 252 


ప్రతిపదార్థం: విను = వినుము; దేహియున్‌ = జీవుడు; దేహమున్‌ = శరీరం; వేణు+అను = ఒక్కటికావు అనే; నిశ్చయదృష్టి 
= నిర్ణయమునందు చూపు; కల్లు+ఆత(డు = కలిగినవాడు; మనసున్‌ = తన మనస్సును; మగిడింపన్‌+చాలున్‌ = 
ఇం(దైయార్హముల నుండి త్రిప్తుటకు సమర్హు డగును-అనగా విషయముల మీదికి పోకుండ చేయగలడు; అది = అట్టామనసును 
మరలించటం; నిర్మనస్కతన్‌+పొనర్చి = సంకల్ప వికల్పములు కలుగకుండా చేసి; మోక్షమార్గమున్‌+చూపున్‌ = ముక్తి మార్గాన్ని 

ప అ= Fa 
కనబరుస్తుంది. 


తాత్పర్యం: దేవీ! దేహం, ఆత్మ ఒక్కటికావు-వేరు వేరైనవి అనే నిర్ణయాత్మకమైన దృష్టికలవాడు తన మనస్సును 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇందద్రియార్జాలనుండి మరలించటానికి శక్తి గలిగి ఉంటాడు. విషయాలనుండి నివృత్తమైన మనస్సు సంకల్పరహితమై 
ముక్తి మార్గాన్ని కనపరుస్తుంది. 


వ. అప్పుడు ప్రకృతిం దొటంగి పంచవింశకుండు వెలుంగు; నాతత్త్వంబు పరమ హంసుండనం బరంగు€ 
దద్విజ్ఞానంబు శాంతిసాధ్యంబును బరమశాంతి ప్రదంబునై యుండు. 253 


ప్రతిపదార్థం: అపుడు = ఆ వేళ, ఆ మోక్షస్టితిలో; (ప్రకృతిన్‌+తొఖంగి = దేహమే నేను అనే అభిమానం వదలి; పంచ 
వింశకుండు = ఇరువదైదవతత్తమైన ఆత్ముడు; వెలుంగున్‌ = ప్రకాశిస్తాడు; ఆ తత్తంబు = ఆ తత్త్యం; పరమహంసుండు+ 
అనన్‌+పరంగున్‌ = పరమహంసుడనే నామధేయంతో ఒప్పారుతుంది; తద్‌+విజ్ఞానంబు = ఆ పరమహంస తత్త్వము యొక్క 
ఎలుక; శాంతిసాధ్యంబును = మనోనిగ్రహం చేతనే సంపాదించతగినదియూ; పరమశాంతి ప్రదంబున్‌+ఐ = పరిపూర్ణమైన 
శాంతినిచ్చేది గానూ; ఉండున్‌ = ఉంటుంది. 


తాత్సర్యం: ఆ ముక్తిదశయందు దేహమే నేననే అభిమానం వదలి ఆత్ముడు ప్రకాశిస్తాడు. ఆ తత్త్వమే పరమహంసు 
డని చెప్పబడే తత్త్యం. ఆత్మతత్త్యం ఇట్టిదనే యెబుక మనోజయం వలననే సమకూడుతుంది. అది పరమశాంతిని 
(ప్రసాదిస్తుంది. 


మ. రసగంధాది గుణాలి లేమి నవికారత్వంబునన్‌ సర్వ సం 
వసనవ్యాప్తి నణుత్వభంగిని మహత్త్వస్ఫూర్తి( జక్షుః ప్రభృ 
త్యసమాలంబిత. దేజరిల్లు పరమాత్మాఖ్యంబు షడ్వింశకం 
బు సమత్వంబున( జూచు శాంతు( డతివా! పొందున్‌ విమోక్షస్థితిన్‌. 


254 


ప్రతిపదార్థం: అతివా! = ఓ భామా!; రసగంధ+ఆది = రసం, గంధం మొదలైన; గుణ+ఆలిలేమిన్‌ = గుణసముదాయం 
లేనందుననూ; అవికారత్వంబునన్‌ = పరిణామంలేనందు చేతనూ; సత్వసంవసన వ్యాప్తిన్‌ = అన్నింటియందునివసించటం, 
వ్యాపించి ఉండుట చేతనూ; అణుత్వభంగిన్‌ = సూక్ష్మపరిమాణంలో ఉన్నందుననూ; మహత్వ స్ఫూర్తిన్‌ = గొప్ప 
పరిమాణంలోఉన్నందుననూ; చక్షుః ప్రభృతి = కన్ను మొదలైన ఇం[ద్రియాలచేత; అసమాలంబితన్‌ = (గహించబడకుండుట 
చేతనూ; తేజరిల్దు = ఒప్పారుతున్న; షడ్వింశకంబున్‌ = ఇరువది ఆరవతత్తమైన; పరమాత్మ+ఆఖ్యంబున్‌ = పరమాత్మ 
అనే పేరుగల వాడిని; సమత్వంబునన్‌ = భేదరహితబుద్దితో; చూచు = దర్శించునట్టి; శాంతుండు = మనస్సును జయించినవాడు; 
విమోక్షస్థితిన్‌ = మోక్షపదవిని; పొందున్‌ = చెందగలడు. 


తాత్పర్యం: దేవి! రసగంధాది గుణాలు లేనిదై, పరిణామ శూన్యమై, అన్నిటియందు వసించుచు, అన్నిటియందు 
వ్యాపించి ఉన్నదై, అతిసూక్ష్మరూపమై, బృహత్సరిమాణమునూ గలదై, కన్ను మొదలగు ఇంద్రియాలకు అగోచరమై 
ఇరువది ఆరవ తత్త్యమొకటి విరాజిల్దుతున్నది. అదే పరమాత్మ. సమబుద్దితో దానిని దర్శించే శాంతస్వరూపుడు 
మోక్షపదమును పొందగలడు. 


వ. ఇది కపిలాది పరమర్షిసేవితంబైన సాంఖ్యధర్మంబు; యోగ ప్రకారంబు వివరించెద. 255 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 749 


ప్రతిపదార్థం: ఇది = ఈ చెప్పినది; కపిల+ఆది = కపిలుడు మొదలగు; పరమ+బుషి = గొప్ప బుషులచే; 
సేవితంబు+ఐన = అనుసరించబడిన, అనుష్టించబడిన; సాంఖ్యధర్మంబు = సాంఖ్యమనే పేరుగల జ్ఞాన విధం; 
యోగప్రకారంబున్‌ = యోగము యొక్క విధమును; వివరించెదన్‌ = వ్యాఖ్యానిస్తాను. 


తాత్సర్యం: గౌరీ! ఇవుడు నేను నుడివింది కపిలుడు మున్నగు గొప్ప మునీంద్రులు అనుసరించిన జ్ఞానమార్గం. 
ఇక యోగమార్గం ఎట్టాంటిదో ఇప్పుడు వివరిస్తాను. వినవలసింది. 


సీ. విను మింద్రియంబులు మనసును బుద్దియు । నాత్ముండు నొక్కటి యగుట గాను 
యోగ పరిజ్ఞాన ముగ్మలి యగ్ని స । మా రాధనంబును నధిక వాగ్వి 
a 
వర్ణనంబును సత్త వత్వంబు దానాధ్య । యనములు శౌచ సత్యములు. బాప 
ముల. బాపు బాపనిర్హుక్తుడై మజియోగ | మాచరింపంగ యోగ్యు డగు నరుండు 


తే. మనసు పట్టుట ముఖ్యపుటనువు దాని । కామిషము గాలగాని కెట్లట్ల శుచియు 
నజనమును నగుచోట మృద్వాసనమున( । గాయమున కార్దవము భంగి గలుగనుండి. 256 


ప్రతిపదార్థం: ఉగ్మలి! = ఓ పడతీ!; వినుము = ఆలింపుము; ఇంద్రియంబులు = కన్నుమొదలైన ఇంద్రియాలూ; మనసును 
= మనస్సూ; బుద్దియున్‌ = బుద్దీ; ఆత్ముండున్‌ = ఆత్మయూ; ఒక్కటి అగుటన్‌ = ఏకమై ఉండుటను; కాను = 
దర్శించటం; యోగపరిజ్ఞానము = యోగమునకు చెందిన పూర్ణజ్ఞానం; అగ్నిసమారాధనంబును = అగ్నిహోత్రుడి యొక్క 
ఉపాసన, పూబించటం; అధికవాక్‌+వివర్దనంబును = ఎక్కువగా మాట్లాడటం మానటం, మౌన (వ్రతావలంబనం; సత్త వత్త్యంబు 
= సత్వగుణం కలిగి ఉండటం; దాన+అధ్యయనములున్‌ = పాత్రులకు దానమివ్వటం, వేదమును పఠించటం; శౌచసత్యములున్‌ 
= పరిశుద్దుడై ఉండటం, అబద్దమాడ కుండటం; పాపములన్‌ = పాతకాలను; పాపున్‌ = తొలగిస్తాయి; పాపనిర్ముక్తుండు+ఐ 
= దురితముల నుండి తొలగినవాడై, విడువబడ్డవాడై; మణిన్‌ = ఇంకనూ; యోగము+ఆచరింపన్‌+కన్‌ = యోగ మనుష్టించటానికి; 
నరుండు = మనుజుడు; యోగ్యుండు+అగున్‌ = అర్హుడవుతాడు; దానికిన్‌ = యోగానుష్టానానికి; మనసున్‌ = మనస్సును; పట్టుట 
= విషయాల మీదికి వెళ్ళకుండా నిలువరించటం; ముఖ్యము+అనువు = (ముఖ్యపు+అనువు = ముఖ్యపు+టు+అనువు = 
ముఖ్యపు టనువు) (ప్రధానమైన ఉపాయం; గాలగానికిన్‌ (గాలము+కాండు = గాలగాడు) = గాలం వేసి చేపలు పట్టే చెంబడివాడికి, 
బెస్తకు; ఆమిషము+ఎట్టు = మాంస మెట్లో; అట్లు+అ = ఆ విధంగానే; శుచియున్‌ = శౌచము, పరిశుద్దత; అజనమును+అగుచోటన్‌ 
= మనుష్యులు లేని తావునందు, ఏకాంత (ప్రదేశంలో; మృదు+ఆసనమునన్‌ = మెత్తనిపీఠం మీద; కాయమునకున్‌ = 
శరీరమునకు; ఆర్జవము+భంగి = బుజువుగా ఉండే తీరు, వక్రత లేని విధం; కలుగన్‌ = ఏర్పడగా; ఉండి = కూర్చుండే. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: ఉమాదేవీ! ఇం[ద్రియాలూ, మనస్సూ, బుద్దీ, ఆత్మా ఒక్కటే అగునట్లు దర్శించటం పరిపూర్ణమైన 
యోగజ్ఞానం. అగ్నిహోత్రుడిని ఉపాసించటం అనగా హోమాదులు నిర్వర్తించటం, మిక్కిలిగ మాట్లాడకుండటం - 
అనగా మౌనవ్రతావలంబనం, సత్వగుణం కలిగి ఉండటం, పాత్రులకు దానం సల్పటం, వేదాలు చదవటం, శుచిగా 
ఉండటం, సత్యం పల్కటం, పాతకాలను తొలగిస్తాయి. అట్టా పాపాల నుండి నిర్ముక్తుడైన మనుజుడు యోగానుష్టానానికి 
అర్హుడవుతాడు. మనసును అటునిటు విషయాలమీదికి వెళ్ళనీక నిలువరించటమే ఇందుకు ముఖ్యమైన ఉపాయం. 
చేపలు పట్టే జాలరికి మాంసమెట్టు ముఖ్యమో అట్లాగే యోగ మనుష్టించేవాడికి పరిశుద్దమూ, జనశూన్యమూ అయిన 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రదేశం ముఖ్యం. అట్టి ఏకాంత (ప్రదేశంలో మృదువైన పీఠం మీద శరీరంలో వంపులేకుండా, నడుం వంగకుండా 
కూర్చొనాలి. 


నిశేషం: యోగానుష్టాన పద్దతి గురించి భగవద్గీత ఆరవ ఆధ్యాయం ఆత్మసంయమ యోగం విపులంగా వివరించింది. 
అందులోని విషయాలే ఈ 256వ పద్యం మొదలు 263వ పద్యం వరకు -- ఎనిమిది గద్య పద్యాలలో సంగ్రహ ఫక్కిలో 


చెప్పబడ్డాయి. 


“యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః, 
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరి[గ్రహః.” (భగ. 6-10) 


“శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మాసన మాత్మనః 
నాత్యుచ్చితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్‌.” (భగ. 6-11) 


“తై కాగ్రం మనః కృత్వా యతవచిత్తేంద్రియ(క్రియః, 
ఉపవిశ్యాసనే యుంజ్యాత్‌ యోగమాత్మ విశుద్దయే.” (భగ. 6-12) 


“సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర 
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్‌.” (భగ. 6-13) 


“ప్రశాంతాత్మా విగతభీః (బ్రహ్మచారివ్రతే స్థితః, 
మన సృంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్సరః” (భగ. 6-14) 


“యుంజన్నేవం సదా౭_౬ త్మానం యోగీ నియతమానసః, 
శాంతిం నిర్వాణ పరమాం మత్సంన్నా మధిగచ్చతి.” (భగ. 6-15) 


యోగనిష్టుడు యోగాభ్యాసకాలంలో జితేంద్రియుడై దేనియందూ మమకారం లేకుండా మనుష్యులు లేని ప్రదేశంలో 
ఒంటరిగా కూర్చొని ఆత్మను ధ్యానించాలి. 


ధ్యానానికి పూనుకునేటప్పుడు తనకు అనుకూలమైన పీట మీద మనశ్ళుద్దికై దర్భలను పరవాలి. ఆ పీట అటు 
ఇటూ బెసకనిదిగా ఉండాలి. అది అంతహెచ్చు, అంత లొచ్చు కానిదిగా ఉండాలి. తాను కూర్చొని ధ్యానం చేసే చోటు 
పవిత్రంగా ఉండాలి. అనగా ఆ (ప్రదేశం (క్రిమికీటకాదులు లేనిదిగా దురగ్గంధభూయిష్టం కానిదిగా ఉండాలి. అట్టి చోట 
సుఖకరమైన స్టిరాసనం మీద కూర్చొని మనసును ఆత్మయందే నిల్పి ఇంద్రియాలను, వాటి వ్యాపారాలను అరికట్టి 
ఆత్మధ్యానం చెయ్యాలి. అదే సంసారవిముక్తికి దారి. 


యోగానికి ఉప(క్రమించేవాడు తన శరీరం(నడుము), మెడ, తలను సమంగా, వంకరలేకుండా, చలించకుండా నిలిపి 
దిక్కులను చూడకుండా దృష్టని ముక్కుకొనపై నిలపాలి. 


ఎటువంటి భయం లేక ప్రసన్న హృదయుడై (బ్రహ్మచర్య (వ్రతాన్ని అవలంబించాలి. ఇక్కడ (బహ్మచర్యవ్రతమనగా 
గృహస్టుడికి నిషిద్ధదేశకాలములందు స్తీ సంగమం లేకుండటం. పెళ్ళికానివాడికి ఎప్పుడూ స్తీ సంగమం లేకుండటం. 

ఇట్లా బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించి మనస్సును విషయాలమీదికి వెళ్ళకుండా నిగ్రహించి నన్నే పొందవలెననే వాంఛతో 
దానిని నామీదనే నిల్పి ధ్యానించాలి. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 751 
ఈ విధంగా నిశ్చలమైన చిత్తంతో నన్నే ధ్యానించేవాడు సుఖానికి పరమావధి అయిన ముక్తిని పొందుతాడు. 


క. మనమున నైదింద్రియములు । నునిచి మనం బాత్మ నల్ల నొదింగింపంగ నె 
కొని ప్రాణంబు నపానం । బును వశ్యత నిలుచు యోగమున సిద్దికినై. 257 


ప్రతిపదార్థం: మనమునన్‌ = మనస్సులో; ఐదు+ఇంద్రియములు = పంచేంద్రియాలను; ఉనిచి = ఉంచి; మనంబున్‌ 
= ఆ మనస్సును; ఆత్మన్‌ = ఆత్మయందు; అల్లన్‌ = మెల్లగా; ఒదింగింపంగన్‌ = లీనమయ్యేటట్టు చేయగా; నెక్కొని 
= సమకూడి; ప్రాణంబున్‌ = ప్రాణవాయువున్నూ; అపానంబునున్‌ = అపానమనేవాయువున్నూ అనగా ఉచ్చ్యాసనిశ్వాసములు 
రెండూ; యోగమున సిద్దికిన్‌+ఐ = యోగం ఫలించుటకై; వశ్యతన్‌ = అధీనములై; నిలుచున్‌ = నిలబడుతాయి. 


తాత్సర్యం: మనస్సున ఐదింద్రియాలనూ, మనస్సునూ ఆత్మయందు లీన మొనర్చగా ఉచ్చ్వాస నిశ్వాసములు రెండున్నూ 
యోగం సిద్దించటానికి అధీనములై ఉంటాయి. 


తే. అవహితుం డయి తద్దశ యనుభవింప( । గా నపానమిశ్ర ప్రాణ గతికి మూర్చ 
మతివ! యమ్మెయి నెలవగు; నతండ చూవె । జీవు( డన బరమాత్ముండు నా వెలుంగు 258 


ప్రతిపదార్థం: అతివ! = ఓ కాంతా! అవహితుండు+అయి = మనుజుడు సావధానుడై; తత్‌+దశ+అనుభవింపంగన్‌ = ఆ 
స్థితిని అనుభవిస్తుండగా; అపానమి[శ ప్రాణగతికిన్‌ = అపానవాయువుతో గూడిన ప్రాణవాయువు యొక్క గమనానికి; 
మూర్తము = శిరస్సు; ఆ+మెయిన్‌ = ఆ రీతిగా; నెలవు+అగున్‌ = స్థానమవుతుంది; అతండు+అ = ఆస్థానమయిన వాడే; 
బీవుడు+అనన్‌ = జీవుడనగా; పరమాత్ముండు నాన్‌ = పరమాత్ముడనగా; వెలుంగున్‌+చూవె! = విరాజిల్దుతాడు సుమా! 
తాత్పర్యం: మనుజుడు ఏకా(గ్రచిత్తుడై మీద చెప్పిన స్థితియందుండగా అపానవాయువుతో కూడిన ప్రాణవాయువు 
యొక్క గమనమునకు శిరస్సు నిలయమవుతుంది. నిలయమైన అతడే జీవుడని, పరమాత్మ అని చెప్పబడుతూ 
ప్రకాశిస్తున్నాడు.” 


వ. అని వెండియు. 259 
తాత్సర్యం: అని చెప్పి మరల శివుడు (భవానితో ఇట్లా అంటున్నాడని తరువాతి పద్యంతో అన్వయం). 


ఉ. ప్రాణు నపానునందును నపానుని€ బ్రాణునియందు నిల్పి ని 
ర్వాణము. గోరి చిత్తము తిరంబుగ6 బట్టంగం బ్రాణసంయమా 
క్షీణత దేహమధ్యశిఖిం జిమ్మంగం దత్రయ మొంది మూర్ధపా 
రీణతం గోర్కి సల్పు నపరిచ్యుతి. దద్దతుండైన యోగికిన్‌. 260 


ప్రతిపదార్థం: (ప్రాణున్‌ = ప్రాణవాయువును; అపాను+అందున్‌ = అపానవాయువునందును; అపానునిన్‌ = అపానమును; 
ప్రాణుని+అందున్‌ = ప్రాణమునందును; నిల్సి = స్థాపించి, ఉంచి; నిర్వాణమున్‌+కోరి = మోక్షము నపేక్షించి; చిత్తము = 
థి oa oa జాని 
మనస్సు; తిరంబుగన్‌ = స్థిరముగా, దృఢముగా, నిశ్చలముగా; పట్టంగన్‌ = స్వాధీనపరచుకొనగా; నిగ్రహించగా; తత్‌+గతుం 
డు+ఐన+యోగికిన్‌ = అట్టి యోగవిధానమందు నెలకొన్న యోగికి; ప్రాణసంయమ+అక్షీణత = ప్రాణనిరోధము యొక్క 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆధిక్యము; దేహమధ్యశిఖిన్‌ = శరీరము యొక్క నడుమనున్న అగ్నిని- ఊష్మమును; చిమ్మన్‌+కన్‌ = వ్యాప్తం చేయగా, 
విసరగా, ఎగమీటగా; తత్‌శత్రయము = ప్రాణము, అపానము, దేహమధ్యాగ్ని అను మూడున్నూ; ఒంది = చేరుకొని; 
అపరిచ్యుతిన్‌ = జారుపాటులేనితనంతో; తొలగిపోకుండా; మూర్హపారీణతన్‌ = శిరస్థానమును భేదించుకొని పోవుటయందు; 
కోర్కి సల్పున్‌ = అభిలాష వహిస్తాయి. 


తాత్పర్యం: ప్రాణమును అపానములో, అపానమును ప్రాణములో స్థాపించి ముక్తిని వాంఛించి మనస్సును గట్టిగా 
నిరోధించగా ఆ యోగ మార్గము నందు నిరతుడైన యోగికి ప్రాణనిరోధ సంపన్నత్వం శరీరమందలి ఊష్మమును 
పైకి ఎగజిమ్మగా ఆ ప్రాణాపాన దేహాగ్నులు మూడును చేరి ఏ మాత్రము జారుపాటు లేకుండ మూర్హ స్థానమును 
భేదించుకొని పోవుటలో అభిలాష వహిస్తాయి. 


విశేషం: తపస్విభ్యో౭_ ధికో యోగీ బ్ఞానిభ్యోల_ పి మతో౭_ధికః, 
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్డున. (భగ. 6-46) 
“అర్జునా! యోగి కృచ్చ చాంద్రాయణాది రూపమైన తపస్సులు చేసే వారికంటె, శాస్త్ర జన్యజ్ఞానం గల వారి కంటె, 
జ రూ రో By 
ఇష్టాపూర్తాది కర్మలు ఆచరించేవారి కంటె శ్రేష్టుడు. కనుక నీవు యోగివి కమ్ము” అని యోగం యొక్క గొప్పతనం చెప్పి 
దాని తీరుతెన్నులు ఆత్మసంయమయోగంలో శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి వివరిస్తాడు. 


వ. అని చెప్పి వెండియు. 261 
తాత్సర్యం: అని పరమేశ్వరుడు గౌరితో చెప్పి మరల (ఇట్లా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం). 


చ. అలసతయున్‌ విచిత్రతయు నత్యశనాదరణంబు రోగముం 
గలయును లోభమున్‌ భయము. గామము. గ్రోధము లౌల్యమున్‌ విరో 
ధులు విను యోగసేవకు; నదుష్టతం బేర్ణిన యోగ మిచ్చు సి 
ద్దు లెనిమిదింట నప్రతిహతుం డయి యోగి చరించు నెల్లెడన్‌. 262 


ప్రతిపదార్థం: అలసతయున్‌ = సోమరితనమూ, జడత, మాంద్యమూ; విచిత్తతయున్‌ = పరధ్యానంలో ఉండటం, పరాకు; 
అతి+అశన+ఆదరణంబున్‌ = మిక్కుటంగా తినడంలో అపేక్ష; రోగమున్‌ = వ్యాధియూ; కలయును = స్వప్షమూ, నిదుర; 
లోభమున్‌ = దురాశ, పిసినిగొట్టుతనం; భయమున్‌ = భీతియూ; కామమున్‌ = (స్తీ వాంఛ, కోరిక; (క్రోధమున్‌ = కోపం; 
లౌల్యమున్‌ = విషయాసక్తి, భోగేచ్చ, చాపల్యం; యోగసేవకున్‌ = యోగాభ్యాసానికి; విరోధులు = శత్రువులు; విను = వినుము; 
అదుష్ట్రతన్‌ = దోషరహితత్వంతో; పేర్చిన యోగము = అతిశయించిన యోగం; ఇచ్చు = ప్రసాదించునట్టి; సిద్దులు+ఎనిమిదింటన్‌ 
= అష్టసిద్దులతో; అప్రతిహతుండు+అయి = అడ్డులేని వాడై, ఎదురులేని వాడై, ఆటంకంలేనివాడై; యోగి = యోగీశ్వరుడు; 
ఎల్ల+ఎడన్‌ = అన్నిచోట్ల, అంతటా; చరించున్‌ = తిరుగ గలడు. 


తాత్సర్యం: సోమరితనం, పరధ్యానంలో ఉండటం, విపరీతంగా తిండితినటం, రోగం, నిదుర, పిసినిగొట్టు తనం, 


భీతి, స్ర్రీవాంఛ (కోరిక), కోపం, విషయాసక్తి లేదా భోగేచ్చ అనేవి యోగానుష్టానానికి ప్రబలశత్రువులు. దోషరహితమై 
ఒప్పారునట్టి యోగం (ప్రసాదించే అష్టసిద్దులతో యోగి అడ్డమాపులేక అంతటా యథేచ్చగా విహరించగలడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 753 


విశేషం: అష్టసిద్దులు: అణిమా మహిమాచైవ గరిమా లఘిమా తథా, ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట్రసిద్దయః. 


1) అణిమ = అణుస్వభావం. దీనివలన సూక్ష్మాకారం ధరించి సర్వత్ర వెళ్ళటానికి శక్తి సమకూడుతుంది. 

2) మహిమ = గొప్పతనం; ఇందువలన బృహత్స్యరూపం ధరించుటకు వీలవుతుంది. 

3) లఘిమ = తేలికగా ఉండటం: దీని వలన తన కిష్టం వచ్చినపుడు చులకనగా ఉండ గలశక్తి లభిస్తుంది. 

4) గరిమ = భారమగుట: తన్నెంత బలవంతులైననూ పైకెత్త లేనంత బరువుగా తానుండ గల శక్తి ఈ 
ఐశ్వర్యం వలన సమకూడుతుంది. 

5) ప్రాప్తి = పొందటం: దీని వలన వాంఛితార్థం వెంటనే పొందబడుతుంది. 


6) ప్రాకామ్యం= తన కోరికకు అడ్డులేకుండటం. 
7) ఈశత్వం = (ప్రాభవం కలిగి ఉండటం. 
8) వశిత్వం = లోబరుచుకొనటం. 


ఆ. నిద్రపెంపు నిద్ర నిగ్రహించుటయును । గొలంది మీటు కుడుపు( గుడువమియును 
యోగి కొప్ప; వతండు యుక్త వర్తను(డైన । నువిద! దుఃఖహారి యోగ మొందు. 263 


ప్రతిపదార్థం: ఉవిద! = ఓ చెలీ!; నిద్రపెంపు = నిద్ర యొక్క ఆధిక్యం, ఎక్కువగా నిద్రించటం; నిద్ర నిగ్రహించుటయును 
= నిద్రను మానటం; కొల(ది మీటు కుడుపున్‌ = మితిమీరి భుజించటం; కుడువమియును = అసలే భుజించకుండటం; 
యోగికిన్‌ = యోగానుష్టాన పరుడికి; ఒప్పవు = తగవు; అతండు = యోగి; యుక్త వర్తనుండు+ఐనన్‌ = తగిన తీరున యోగం 
అనుష్టిస్తే; దుఃఖహారి = దుఃఖాన్ని తొలగించునట్టి; యోగము = యోగమును; ఒందున్‌ = పొందగలడు. 


తాత్సర్యం: ఎక్కువగా నిద్రపోవటం, బొత్తిగా నిద్రపోకుండా ఉండటం, మితిమీరి భుబించటం, మొదలే భుజించకుండా 
ఉండటం యోగికి తగవు. గౌరీ! యోగి తగిన తీరున మెలగితే దుఃఖాన్ని హరించే యోగం సిద్దిస్తుంది. 
విశేషం: “నాత్యశ్ళతస్తు యోగో౭-స్తి నచైకాంత మనశ్చ్నతః 

న చాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున!” (భగ. 6-16) 

అపరిమితంగా తినే వాడికి, అసలే తినని వాడికి, ఎక్కువగా నిద్రించే వాడికి, ఎప్పుడూ మేల్కొని ఉండేవాడికి ఈ 

యోగం సిద్దించదు. 

“యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, 

యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.” (భగ. 6-17) 


మితాహార విహారాలు, తన శక్తికి లోబడి మితంగా కార్యకలాపాలయందు ప్రవర్తించటం, మితంగా నిద్రపోవటం, 
మితమైన మెలకువ గలిగిన వాడికి కర్మబంధ విమోచనం కలిగించే యోగం సిద్దిస్తుంది. 


వ. _ ఇట్టిది యోగధర్మం' బనిన నంబిక 'సాంఖ్యయోగ శ్రవణంబున( బరిజ్ఞాత పరమార్థ నైతి; భవదీయ 
సాయుజ్యంబుభక్తు లెట్టి పరిచర్యం బడయుదు? రెటింగింపవే యని యడిగిన మృడుండు మృడాని 
కిట్లనియె. 264 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: యోగధర్మంబు; ఇట్టిది = ఇట్టాంటిది; అనినన్‌; అంబిక = పార్వతి; సాంఖ్యయోగ (శవణంబునన్‌ = సాంఖ్య 
యోగములు వినటం చేత; పరిజ్ఞాత = చక్కగ తెలియబడిన; పరమార్హన్‌+ఐతిన్‌ = పరమార్థం కలదాననైనాను; మోక్షధర్మం 
తెలిసికొనగలిగాను; భవదీయసాయుజ్యంబున్‌ = నీలో ఐక్యమొందటాన్ని; భక్తులు; ఎట్టి పరిచర్యన్‌ = ఏ విధమైన సేవచేత; 
పడయుదురు = పొందగలరో; ఎజింగింపవు+ఏ = తెలుపవా; అని; అడిగినన్‌; మృడుండు = శంకరుడు; మృడానికిన్‌ = 
శాంకరికి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: దేవీ! యోగ స్వరూప మిట్టి దని శంకరుడు శర్వాణికి చెప్పగా ఆమె- దేవా! సాంఖ్యమును, యోగమును 
తమవలన విని పరమార్థ మెట్టిదో (గ్రహించాను. మరి భక్తులు ఎట్టిసేవ చేసి నీలో ఐక్యమంద గలరో తెల్పుమని 
వేడుతున్నాను” అని పలుకగా ఈశ్వరుడు ఈశ్చరితో ఇట్లా అన్నాడు. 


విశేషం: సాయుజ్యం చతుర్విధ ముక్తులలో ఒకటి. 


1) సాయుజ్యం అనగా ఐక్యం, లయం. తాను కొలిచే దేవతలో లయం కావటం. 

2) సారూప్యం = ఆ రూపంవంటి రూపం పొందటం అనగా సమానరూపత్వమును వహించటం. 
3) సాలోక్యం = తన ఇష్టదేవత ఉన్న లోకంలో తానూ ఉండటం. 

4) సామాప్యం = సాన్నిధ్యం, లేక సమానత్వం చెందటం”. 


శివుండు పార్వతికి నాత్మసాయుజ్య ప్రాప్తిసాధనంబులు దెలుపుట. (సం.13- అను 1-4336). 


క. “విను మవిచింత్యు(డ సురలకు । మునులకు నేనియును యోగమును సాంఖ్యము నా 
యొనరించినయవి యీశుండ | సనాతనుండ నవ్యయుండ సత్యాత్ముండన్‌. 265 


ప్రతిపదార్థం: వినుము = పార్వతీ! వినుము; సురలకున్‌ = దేవతలకు; మునులకున్‌+ఏనియున్‌ = మునీంద్రులకైననూ; 
అవిచింత్యుండన్‌ = ఊహించనలవిగాని వాడిని; యోగమును = యోగవిద్యయూ; సాంఖ్యమును = సాంఖ్యశ్యాస్తమునూ; 
నా+ఒనరించిన+అవి = నేను రచించినట్టివి; ఈశుండన్‌ = సమస్తమునకు నేను ప్రభుడను; సనాతనుండన్‌ = శాశ్వతమైన 
వాడిని, ప్రాచీనుడిని, ఎప్పటినుండో ఉన్నవాడిని; అవ్యయుండన్‌ = నాశరహితుడిని; సత్య+ఆత్ముండన్‌ = సత్యస్వరూపుడిని. 


తాత్పర్యం: (ప్రేయసీ! వినుము. వేల్పులకునూ, మునులకునూ నే నిట్టివాడనని ఉహింపనలవిగాని వాడిని. సాంఖ్యయోగ 
శాస్త్రములు రెంటికినీ నేనే కర్తను, నేనే సర్వమునకు అధిపతిని. పురాణపురుషుడను నేనే. నేనే నాశరహితుడిని, 
నేనే సత్యస్వరూపుడిని. 


క్ర ఏను బ్రసన్ను(డనైనం । గానిది లే దర్దకులకు€ గావున మంత్ర 
ధ్యానస్తుతి వందన ముఖ । నానాభజనముల వలయు నైష్టికత శివా! 266 


ప్రతిపదార్థం: శివా! = దుర్గా; ఏను = నేను; ప్రసన్నుండన్‌+ఐనన్‌ = అనుగ్రహిస్తే; అర్భకులకున్‌ = నన్ను కొలిచే వారికి, 
కానిదిలేదు = దుర్లభమైనది ఏదీ లేదు; కావునన్‌ = కనుక; మంత్ర = మంత్రం; ధ్యాన = చింతనమూ; స్తుతి = స్తోత్రమూ; 
వందనముఖ = నమస్కారం మొదలైన; నానాభజనములన్‌ = పలువిధాలైన సేవలందు; నైష్టికత = ఆసక్తి నిలుకడ, దీక్ష; 
వలయున్‌ = ఉండవలె. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 755 


తాత్సర్యం: దుర్గా! నేను దయదలిస్తే నన్ను కొలుచునట్టివారికి సకలప్రయోజనాలు సమకూడుతాయి. కనుక మంద్ర 
జపం, చింతనం, స్తోత్రం, నమస్కారం మొదలైన సకల విధాలైన నా సేవలందు భక్తుడు నిష్టాపరుడై ఉండటం 
ముఖ్యం. 


ఆ. నాలుగాశ్రమముల నలువురు విప్రుల । కతివ! పాశుపతమహావ్రతంబు 

తెటి(గు లేను దొల్లి దెలిపితి; శిష్య ప్ర। శిష్య సరణి నది ప్రసిద్ధ మయ్యె. 267 
ప్రతిపదార్థం: అతివ! = రమణీ! నాలుగు+ఆ(శ్రమములన్‌ = (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు 
ఆ(శమాలలోని; నలువురు విప్రులకున్‌ = నలుగురు (బ్రాహ్మణులకు; పాశుపత మహావ్రతంబు తెజంగులు = పాశుపతమనే 
గొప్పవ్రతము యొక్క విధానాలు; ఏను = నేను; తొల్లి = మునుపు; తెలిపితిన్‌ = బోధించాను, చెప్పినాను; అది = ఆ వ్రత 
విధానం; శిష్య ప్రశిష్యసరణిన్‌ = శిష్యులు, ఆ శిష్యులకు శిష్యులు అనేవారి ద్వారా; ప్రసిద్దము+అయ్యెన్‌ = లోక విఖ్యాతి గాంచింది; 
తాత్సర్యం: దేవీ! పూర్వం నేను (బ్రహ్మచర్యం మొదలగు నాలుగు ఆశ్రమాల లోని నలుగురు బ్రాహ్మణులకు 
పాశుపత మహావ్రత విధానాన్ని బోధించాను. అది ఆ నలుగురు (బాహ్మణులవలన, వారి శిష్యులవలన, ప్రశిష్యులవలన 
జగ(త్రృఖ్యాతి చెందింది. 


క. మంగళ రక్షా శుచితా । లింగార్భన యోగ్యతలు ఫలించుటకై భూ 
తిం గావించితి( దల్లి । ప్తాంగులును గపాలధరులునై శాంతిమెయిన్‌. 268 


ప్రతిపదార్థం: మంగళ రక్షా = శుభముల యొక్క రక్షణ; శుచితా = పావనత్వం; లింగ+అర్భనయోగ్యతలు = లింగమును 
పూజించుటకు అర్హతలు; ఫలించుటకై = నెరవేరుటకై, సిద్దించుటకై; భూతిన్‌ = విభూతిని; కావించితిని = రూపొందించాను; 
తత్‌+లిప్త+అంగులును = ఆ భస్మమును దేహము నందు ధరించిన వారునూ; కపాలధరులును = భిక్షాపాత్రను ధరించిన 
వారును, ఐ = అయి; శాంతిమెయిన్‌ = మనోని[గ్రహంతో, శాంతిస్వభావంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: దేవీ! మంగళ రక్షణ కొరకు, పవిత్రత సమకూడటం కొరకు, లింగము నర్శించే యోగ్యత సిద్దించటం 
కొరకు నేను విభూతిని రూపొందించాను. ఆ విభూతిని శరీరమందు అలదుకొని, భిక్షాపాత్రను చేబూని మనో 
నిగ్రహంతో. 


తే, బ్రహ్మచర్య భిక్షాశన పరత గలిగి | జటిత యొండె ముండిత యొండె సంభరించి 
మనసు నాయంద తిరముగా నునిచి యొండు | వస్తువుల దెస నొల్లమి వర్తిలంగ. 269 


ప్రతిపదార్థం: (బ్రహ్మచర్య = బ్రహ్మచర్యవ్రతం; భిక్షా+అశనపరతకలిగి = భిక్షాన్నం భుజించటం అనువాటియందు ఆసక్తి 
కలిగి; జటిత+ఒండెన్‌ = జడలు దాల్చటం గాని; ముండిత+ఒండెన్‌ = తల బోడి చేయించుకొనటంగాని; సంభరించి = 
స్వీకరించి; మనసున్‌ = చిత్తాన్ని; నాయందు+అ = నా మీదనే; తిరముగాన్‌+ఉనిచి = నిశ్చలంగా నిలిపి, దృఢంగా, గట్టిగా 
నిలిపి; ఒండు వస్తువులదెసన్‌ = ఇతరములైన (ప్రాపంచిక వస్తువుల విషయంలో; ఒల్లమి = అనాదరం; వర్తిలంగన్‌ = సాగగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: (బ్రహ్మచర్యవ్రతం అవలంబించి, భిక్షాన్సం భుజిస్తూ, జుట్టు పంచుకొని గాని, తలగొరిగించుకొనిగాని 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉంటూ, నాయందు గట్టిగా మనసుంచి, ఇతర వస్తువుల పట్ల అనాదరం గలిగిన వారై, 


క. చరియించు భక్తజనులకు( । బరమానందైకతానుభవ మొసంగుదు; న 
వ్వెరవున మత్సాయుజ్యము । దొరకును వారలకు వికచతోయజవదనా! 270 


ప్రతిపదార్థం: చరియించు = (ప్రవర్తించే; భక్త జనులకున్‌ = నా భక్తులైన వారికి; పరమ+ఆనంద+ఏకతా+అనుభవము = 
శ్రేష్టమైన ఆనందము యొక్క ముఖ్యానుభవం, మహానందము యొక్క పరమానుభూతిని; ఒసంగుదున్‌ = అనుగ్రహిస్తాను; 
వికచతోయజవదనా! = వికసించిన పద్మం వంటి ముఖం కలదానా!; ఆ+వెరవునన్‌ = చిత్తం నాయందే దృఢముగ లగ్నమొనర్చి, 
నాకంటె అన్యములైన వస్తువులను అనాదరించటం అనే ఉపాయంచేత; వారలకున్‌ = నా భక్తులకు; మత్‌+సాయుజ్యము = 
నన్ను పొందటం, నాలో ఐక్యంకావటం అనేది; దొరకును = లభిస్తుంది. 


తాత్సర్యం: పూచిన కమలం వంటి ముఖము గల కాత్యాయనీ దేవీ! మనసు నాయందే నిశ్చలంగా నిల్సి ప్రవర్తించే 
భక్తజనావళికి బ్రహ్మానందము యొక్క పరమానుభూతిని (ప్రసాదిస్తాను. ఆ ఉపాయంతోనే భక్తులు నా సాయుజ్యమును 
పడయగలరు. 


వ. ఇదిసాయుజ్యావాస్తి ప్రకారం' బని చెప్పి వెండియు. 271 


ప్రతిపదార్థం: ఇది = ఇపుడు నేను నుడివింది; సాయుజ్య+అవాప్తి ప్రకారంబు = సాయుజ్యమనే మోక్షం పొందునట్టి విధానం; 
అని చెప్పి; వెండియున్‌ = మళ్ళీ, (ఇట్లా అన్నాడని తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఇది సాయుజ్యమనే ముక్తిని పొందే విధమని గౌరికి చెప్పి శంకరుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


క. శివలింగ స్థాపనముం ద్రి । భువనములం బరమహితము పొంటెం గరుణన్‌ 
ధవళాక్షి! చేసితిం ద । త్ర విమల లింగమున నన్ను భావించు టుటున్‌. 272 


ప్రతిపదార్థం: ధవళ+అక్షి! = ఓ తెలికన్నుల చెలీ!; పరమహితము పొంటెన్‌ = మిక్కిలిమేలు కలిగించేటందుకు; కరుణన్‌= 
కృపతో; త్రిభువనములన్‌ = ముల్లోకాలలో; శివలింగస్థాపనమున్‌+చేసితిన్‌ = శివలింగాలను (ప్రతిష్థించాను; తత్‌ = ఆ యొక్క 
ప్రవిమల లింగమునన్‌ = నిర్మలమైన లింగంలో; నన్నున్‌ = నన్ను; భావించుట= తలంచటం, స్మరించటం; ఉయున్‌= తగును. 


తాత్పర్యం: శైలకుమారీ! ముజ్జగాలకు మేలు చేయదలచి దయతో నేనే శివలింగాలను స్థాపించాను. ఆ పవిత్రమైన 
లింగాలను నాస్వరూపంగా ఎంచి పూజించటం సముచితం. 


చ. కలమెయి( బాల నేత నుదకంబులనేని వరాభిషేక మం 
గళము నొనర్షి భక్తి రతి గంధము మాల్యము ధూప దీప సం 
కలనములన్‌ నివేద్యమును గాఢ సమర్పణ మొంద౦ జేసి లిం 
గలసితమూర్తియందు నను. గాంచి భజించిన ముక్తి చేకుటున్‌.' 273 


ప్రతిపదార్థం: కలమెయిన్‌ = ఉన్నంతలో, తన శక్తికి తగినట్టు; పాలన్‌ = క్షీరంతో; నేతన్‌ = నేయితో; ఉదకంబులన్‌+ఏనిన్‌ 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 757 


= నీళ్ళతో నైనా; వర+అభిషేకమంగళము = శ్రేష్టమైన మజ్జనమనెడు శుభమును; ఒనర్చి = చేసి; భక్తిరతిన్‌ = భక్తితత్సరతతో; 
గంధమున్‌ = చందనం; మాల్యమున్‌ = పూలదండలు; ధూపదీప సంకలనములన్‌ = సాంబ్రాణి పొగవేయటం, దీపమును 
వెలిగించి చూపటం అనే ఉపచారాల యొక్క కూడికతో; నివేద్యమును = నైవేద్యాన్ని; గాఢసమర్పణము+ఒందన్‌+చేసి = 
అధికపూజ్యభావంతో సమర్పణ కావించి; లింగలసిత మూర్తి+అందున్‌ = శివలింగము యొక్క ఒప్పిదమైన స్వరూపమందు; 
ననున్‌ = నన్ను; కాంచి = దర్శించి; భజించినన్‌ = కొలిస్తే; ముక్తి = మోక్షం; చేకుజున్‌ = లభిస్తుంది. 


తాత్పర్యం: పార్వతీ! తన శక్తికి తగినట్లు క్షీరంతోనూ, ఘృతంతోనూ, లేదా జలంతోనైనా లింగమునకు అభిషేకం 
సల్సి భక్తితో గంధపుప్ప ధూపదీప నైవేద్యములు సమర్పించి ఆ శివలింగమునందు పరమేశ్వరుడనైన నన్ను దర్శించి 
భజించే భక్తులకు ముక్తి లభిస్తుంది.” 


కు అని పలికి 'నీవు దేవాం । గన లాదిగ6 గల త్రిలోక కాంతలకును మొ 

క్కునకుం బాత్రం బగు పద । వనజంబులు గల్లి యొప్పు వరసతి వతివా!. 274 
ప్రతిపదార్థం: అని పలికి = అని ఈశ్వరుడు వచించి; అతివా! = ఓ భామినీ! నీవు; దేవ+అంగనలు = దేవతాస్తీలు, వేల్పు 
బోటులు; ఆదిగన్‌+కల = మొదలుగా గల; త్రిలోక కాంతలకును = ముల్లోకాల లోని ముగుదలందరికినీ; మైక్కునకున్‌ 
= వారు నమస్కరించుటకు; పాత్రంబు+అగు = అర్హమైన; పదవనజంబులు = పద్మముల వంటి పాదాలు; కల్లి = కలిగిన 
దానవై; ఒప్పు = (ప్రకాశించే; వర సతివి = ఉత్తమ పతివ్రతవు కదా! 
తాత్పర్యం: ఆ విధంగా గిరిజతో పలికి శంకరుడు ఆమెను చూచి “ప్రాణేశ్వరీ! నీవు దేవతా (స్త్రీలు మొదలుగా 
ముజ్జగాలలోని వెలదులందరి (మొక్కులు స్వీకరించ దగిన పాదపద్మాలు గల పతివ్రతాశిరోమణివి సుమా! 


క, _ చతురవు వివేక విభవో । న్నత చిత్తవు వ్రతవిధాన నైస్టికతా సం 

యుత మతివి లౌకిక జ్ఞా! నితా మహిమ సహజమతి వనిందిత వరయన్‌. 275 
ప్రతిపదార్థం: చతురవు = నేర్పుగల దానవు, చుజుకైన దానవు; వివేక విభవ+ఉన్నత చిత్తవు = యథార్థ జ్ఞానం యొక్క 
ఆధిక్యంతో కూడిన పెద్ద మనసు కలదానవు; వ్రత విధాననైష్టికతా సంయుత మతివి = నోములు నోమటంలో ఆసక్తితో కూడిన 
మనసు కల దానవు; లౌకిక జ్ఞానితా మహిమ సహజమతివి = లోకసంబంధమైన జ్ఞానం యొక్క గొప్పతనం పుట్టుకతోనే 
వచ్చిన చిత్తం కలదానవు; అరయన్‌ = పరిశీలించగా; అనిందితవు = మాటపడని దానవు, దూరులేని దానవు. 
తాత్సర్యం: గౌరీ! నీవు నేర్పు కలిగిన దానవు, య థార్ధజ్ఞాన వైభవంతో కూడిన దొడ్డమనసు కలదానవు, వ్రత 
విధానములందు నిష్టతో కూడిన చిత్తం కలదానవు, సహజంగా వచ్చిన లోకజ్ఞానంతో కూడిన హృదయం కల 
దానవు. నీవు మాటపడని దానవు. 


క. కావున. గాంతా ధర్మము । నీ వలనం దెలియువేడ్క నెమ్మనమున నా 
కావిర్ణవించె( జెప్పం | గా వలయును దాని వికచకమలదళాక్షీ!.' 276 


ప్రతిపదార్థం: కావునన్‌ = కాబట్టి; వికచకమల దళ+లఅక్షీ! = వికసించిన తామర రేకుల వంటి నేత్రములు కలదానా!; కాంతా 
ధర్మమున్‌ = స్తీ ధర్మాన్ని; నీవలనన్‌ = నీ మూలంగా; తెలియు వేడ్క = తెలిసికొనవలెననే ఇచ్చ, కుతూహలం; 
నెమ్మనమునన్‌ (నెజ+మనమునన్‌) నా నిండు మనసులో; ఆవిర్భవించెన్‌ = జనించింది; దానిన్‌ = మహిళా ధర్మాన్ని; 
చెప్పన్‌+కాన్‌+వలయున్‌ = నీవు చెప్పాలి. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: (ప్రాణేశ్వరీ! వనితా ధర్మం ఎట్లాంటిదో నీ వలన తెలియవలెననే కుతూహలం నా హృదయంలో 
కలిగింది. కనుక (స్తీ ధర్మం ఎట్టిదో నీవు చెప్పాలి. 


ఆ. అనిన సిగ్గుతోడి యలతి న వ్వొలసిన । చెన్ను మొగము వింత చెలువు( దాల్చ్ప 
వాంచి యెత్తి గౌరి వరునితో నిట్లను । “నేను మీకు. దెల్ప నెంతదాన?. 277 


ప్రతిపదార్థం: అనినన్‌ = అని శివుడు తన్నడుగగా; సిగ్గుతోడి = లజ్జతో కూడిన; అలంతినవ్వు = చిరునగవు, చిన్నినవ్వు, 
పిన్న నవ్వు; ఒలసిన = వ్యాపించిన; చెన్ను మొగము = సుందరమైన వదనం; వింత చెలువున్‌+తాల్చన్‌ = కొత్త అందాన్ని 
పొందగా; వాంచి = సిగ్గు బరువున ముందు తలను వంచు కొన్నదై; ఎత్తి = భర్తకు బదులాడ వలసి ఉన్నందున వంచిన 
మొగం పైకెత్తి; గౌరి = గిరిసుత అయిన పరమేశ్వరి; వరునితోన్‌ = పెనిమిటి అయిన శంభుడితో; ఇట్టు+అనున్‌ = ఈ 
రీతిగా పలికింది; నేను = నేను; మీకున్‌ = సర్వజ్ఞలైన తమకు; తెల్పన్‌ = (స్తీ ధర్మాన్ని మనవి చేయటానికి; ఎంత దానన్‌? 
= ఏ పాటిదాన్ని? 


తాత్సర్యం: శివుడు (ప్రీధర్మం వివరించుమని అడిగినపుడు గౌరీదేవి సిగ్గుతో కూడిన చిన్నినవ్వు ఎగబ్రాకి తన 
అందమైన మోమునకు అపూర్వమైన సొబగును సమకూర్చగా వంచిన వదనాన్ని కొంచెం పైకెత్తి మగడితో ఇట్టా 
అన్నది. 'నాథా! తరుణీ ధర్మం ఎట్లాంటిదో తమకు నివేదించటానికి నే నేపాటిదాన్ని? 


విశేషం: పాత్రల యొక్క స్వరూప రూప చిత్రణకౌశలం కవిబ్రహ్మ తిక్కన గారికి అలవడినట్టు సారస్వతరంగంలో మరేకవికి 
అలవడలేదన్న మాట పాతమాట. ఈ చిరుపద్యంలో పార్వతీ దేవిని పాఠకుల కట్టెదుట నిల్పినాడు బుధజన విరాజి తిక్కన 
సోమయాజి. 


క. ఐనను మీరడిగిన మ । న్మానస బోధంబు కొలంది మగువల తెఅంగుల్‌ 
పూని వినిపింప కుండుట । దాన తగదు గాన చెప్పెదను సర్వజ్ఞా!' 278 


ప్రతిపదార్థం: ఐనను = మీకు తెలుపునంతటిదాన్ని కాకున్నా; మీరు = తమరు; అడిగినన్‌ = తెలుపుమన్నప్పుడు; మగువల 
తెజంగుల్‌ = ఆడువారి తీరులు; మత్‌+మానస+బోధంబు కొలందిన్‌ = నాచిత్త మందలి తెలివి కొద్ది; పూని = యత్నించి; 
వినిపింపక+ఉండుట = తెలియజేయకుండటం; తాన = అనునది; తగదు+కానన్‌ = యుక్తం కాదు కనుక; సర్వజ్ఞా! = సమస్త 
మెరింగిన స్వామీ!; చెప్పెదను = వచిస్తాను, మనవి చేస్తాను. 


తాత్సర్యం: సర్వజ్ఞుడవైన స్వామీ! మీరు (స్తీ ధర్మ మెట్టిదో తెలుపుమని అడిగినప్పుడు నాకు తెలిసినంతవరకు 
చెప్పకుండటం మంచిది కాదు కనుక మనవి చేస్తాను.” 


క. అని పలికి మటియు నిట్లను । 'నను నెప్పడుం బాయకుండు నదు లెల్లను; న 
వ్వనితలతోడ సమాలో । చన మొనరించి మథి చెప్పం జను నిత్తెజింగున్‌.” 279 


ప్రతిపదార్థం: అని పలికి = అని గౌరి వచించి; మజియున్‌ = ఇంకా; ఇట్టు+అనున్‌ = ఈ లాగున చెప్పింది; ననున్‌ = 
నన్ను; ఎప్పుడున్‌ = అన్ని వేళల; నదులు+ఎల్లను = నదులన్నియూ; పాయక+ఉండున్‌ = విడిచి పెట్టక నాతోనే ఉంటాయి; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 759 


ఆ+వనితల తోడన్‌ = ఆ మగువలతో, ఆ నదీమతల్లులతో; సమాలోచనము+ఒనరించి = యోచించి, సంప్రదించి; మటి 
= పిదప, పిమ్మట, తరువాత; -ఈ+తెజుంగున్‌ = మో రడిగిన తరుణీ ధర్మాలను; చెప్పన్‌+అగున్‌ = చెప్పదగును, చెప్పుతాను. 


తాత్సర్యం: గౌరి మహేశ్వరుడితో అట్టా పలికి మళ్ళీ ఇట్టా అన్నది. 'దేవా! నదులెల్లను ఎల్లవేళల నన్ను విడువకుండా 
భా ౧ ౧? ట్‌ 
ఉంటాయి. ఆ నదీమతల్లులతో సం(ప్రదించిన తరువాత తా మడిగిన స్తీ ధర్మాలు ఎట్టివో మనవిచేస్తాను.” 


వ. _ అని విన్నవించి గంగ యమున గోదావరి కౌశికి కావేరి కృష్ణవేణి పెన్న నర్మద బాహుద రేవ తమస మొదలైన 
నదులు మున్న తనతోడన వచ్చి యున్న నన్నాతుల గుజించి 'యీశానుం డిట్లడిగెడు నెట్లు చెప్పద? మనిన 
గంగాదేవి 'నీకంటె నే మెటుంగుదుమే? నీ వెటింగిన తెబింగున నంగనాధర్మం బెటింగించి పతిం బ్రీతునిం 
జేయు; మేము భవదీయ వాగమృతంబు వీనుల నినిచెది మనుటయు. బార్వతి ప్రసన్నచిత్తయై వల్లభు 
వదనంబునం జూడ్కి నిలిపి. 280 


ప్రతిపదార్థం: అని, విన్నవించి = మనవి చేసికొని; గంగ = భాగీరథి; యమున = కాళింది; గోదావరి = గౌతమి; కౌశికి, 
కావేరి, కృష్ణవేణి, పెన్న = పినాకిని; నర్మద, బాహుద, రేవ, తమస, మొదలు+ఐన = మున్నుగా కలిగిన; నదులు; మున్ను+అ 
= ముందుగానే; తన తోడను+అ; వచ్చి+ఉన్నన్‌ = వచ్చిఉండగా; ఆ+నాతులన్‌ గుణించి = ఆ మగువల (నదుల) 
నుద్దేశించి, ఆ నదులతో; ఈశానుండు = ఈశ్వరుడు; ఇట్టు; అడిగెడున్‌ = అడుగుతున్నాడు; ఎట్టు; చెప్పుదము = 
సమాధానమిస్తాము; అనినన్‌; గంగాదేవి; నీ కంటెన్‌; ఏము = మేము; ఎణుంగుదుము+ఏ; నీవు; ఎజీంగిన; తెజంగునన్‌ = 
విధమున; అంగనా ధర్మంబు = (స్తీ ధర్మం; ఎజింగించి; పతిన్‌ = భర్తను; ప్రీతునిన్‌+చేయుము = సంతోషించిన వానిగా 
సల్పుము; ఏము = మేము, భవదీయ = నీ యొక్క; వాక్‌+అమృతంబు = వచనములనెడు సుధారసం; వీనులన్‌ = చెవులలో; 
నినిచెదము = నిండించెదము; అనుటయున్‌ = అని చెప్పగా; పార్వతి; ప్రసన్నచిత్త+ఐ = సంతుష్టాంతరంగఅయి, అనుగ్రహ 
యుక్తమగు మనస్సు గలదై; వల్లభు వదనంబునన్‌ = పెనిమిటి యొక్క ముఖమునందు; చూడ్కి నిలిపి = చూపులు 
ప్రసరింపజేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: అంబికాదేవి అట్టా పలికి గంగ, యమున, గోదావరి, కావేరి, కృష్ణవేణి, పెన్న, బాహుద, రేవ, తమస 
మున్నగు వాహినులు మునుపే తనతో అక్కడికి వచ్చి ఉన్నందున వాటిని చూచి 'ఓ చెలులారా! శివదేవుడు స్తీ ధర్మ 
మెటీంగింపుమని కోరినాడు. మన మేమి చెప్పవలెనో చెప్పండి” అని అడిగింది. అందుకు గంగాదేవి ఆమెతో 
'అమ్మా! నీకంటె స్త్రీ ధర్మాలు మా కేమి తెలుసు? నీకు తెలిసిన విధంగా నీవే అతివల ధర్మాలు అభవున కెరిగించి 
సంతోషపెట్టుము. మేము నీ వాక్యామృతాన్ని వీనుల విందుగా ఆస్వాదించి హర్షిస్తాము' అని పలికింది. అప్పుడు 
ఉమాదేవి ప్రసన్నురాలై పతిముఖారవిందం మీద చూపు నిలిపి (ఇట్లా చెప్పింది). 
కు “దేవా! నీదు ప్రసాద । శ్రీ వచ్చిన యెలుక సుందరీవిధము భవ 

ద్ధావంబునకు( బ్రియంబుగ । సేవాధర్మంబు€ దెలియ జెప్పెద' ననియెన్‌. 281 
ప్రతిపదార్థం: దేవా! = (ప్రభూ!; నీదు ప్రసాదశ్రీన్‌ = నీ అనుగ్రహసంపత్తిచే; వచ్చిన = లభించిన; ఎయుకన్‌ = తెలివితో, 
జ్ఞానంతో; సుందరీ విధము = స్త్రీల యొక్క తీరు, స్వభావమును; భవత్‌+భావంబునకున్‌ = నీ యొక్క చిత్తమునకు; 


'ప్రియంబుగన్‌ = ఇంపుగా, ఇష్టంగా; సేవాధర్మంబున్‌ = ఉపచారధర్మాన్ని; తెలియన్‌+చెప్పెదన్‌ = నీ వెరుంగునట్టు వచిస్తాను; 
అనియెన్‌ = అని చెప్పింది. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “ప్రభూ! మీ పరమాను(గహంవలన లభించిన తెలివితో (స్త్రీల స్వభావాన్ని, వారిసేవాధర్మాన్ని మీ 
మనస్సునకు ఇంపుగ తెలియ జెప్పుతాను” అని పలికింది. 


తే. _ అనిన విని సురమునులు ప్రియంబుం బొంది | రమర గంధర్వ సిద్ద సాధ్యాంగనా జ 

నంబు వినువేడ్క వచ్చి య న్నలినవదన । వెనుక దెసనుండె దేవకీతనయ! యపుడు. 282 
ప్రతిపదార్థం: అనినన్‌ = గౌరి అట్టావచింపగా; సురమునులు = దేవతలు, బుషులు; విని = ఆలించి; ప్రియంబున్‌+పొందిరి 
= సంతోషం చెందారు; దేవకీతనయ = శ్రీకృష్ణా! అమర = వేల్పులు; గంధర్వ = గంధర్వులు; సిద్ద = సిద్దులు; సాధ్య = సాధ్యులు 
అనే వారి యొక్క; అంగనాజనంబు = స్త్రీ సమూహం; విను వేడ్కన్‌ = ఉమాదేవి మాటలు వినవలె నన్న కుతూహలంతో; వచ్చి 
= ఏతెంచి; ఆ+నలిన వదన వెనుక దెసన్‌ = ఆ పద్మముఖి యొక్క వెనుక వైపు; అపుడు = ఆ సమయాన; ఉండెన్‌ = ఉన్నది. 
తాత్సర్యం: శైలజ మాటలు విని దేవతలు, మునులు హర్షించారు. సురలు, గంధర్వులు, సిద్దులు, సాధ్యులు అనే 
దేవజాతుల యొక్క వనిత లందరూ ఆమె పలుకులు వినే కుతూహలంతో వచ్చి ఆమె వెనుక వైపు కూర్చొని 


ఉన్నారు కృష్ణా! 
వ. అని చెప్పి య ప్పరుషోత్తము వీనులు వికసిల్లుచుండ నారదుం డిట్లనియె. 283 


ప్రతిపదార్థం: అని చెప్పి, ఆ+పురుష+ఉత్తము = ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క; వీనులు = చెవులు, వికసిల్లుచున్‌+ఉండన్‌ 
= విప్పారగా; వినవలెనని కుతూహల పడుచుండగా; నారదుండు, ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: గౌరీదేవి మాటలు వినవలెనని కుతూహలంతో శ్రీకృష్ణుని కర్గములు విప్పారగా నారదమహర్షి ఇట్టా అన్నాడు. 


పార్వతి శివునకు. బతివ్రతా ధర్మంబుల తెజ( గెటింగించుట. 


క. వనితలు. బురుషులు. బ్రియమున । దను వినుతింపంగ శెులతనయ సమాక 
ర్థనకౌతుకి యగు నీశా । నునితో మృదురీతి నిట్లనుం గమలేశా! 284 


ప్రతిపదార్థం: కమలా+ఈశా = లక్ష్మీ వల్లభా! కృష్ణా; వనితలున్‌ = ఆడువారు; పురుషులున్‌ = మగవారు; ప్రియమునన్‌ 
= ఇష్టంగా; తనున్‌ = తనను; వినుతింపంగన్‌ = కొనియాడగా, స్తోత్రం చేయగా; శైలతనయ = హిమవంతుడి కూతురైన 
ఉమాదేవి; సమాకర్ల్ణన కౌతుకి = వినుటయందు కుతూహలం కలవాడైన; ఈశానునితోన్‌ = శంభుడితో; మృదురీతిన్‌ = 
కోమల ఫణితితో; ఇట్టు+అనున్‌ = ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: స్త్రీలు, పురుషులు ప్రీతితో తనను స్తుతిస్తూ ఉండగా పర్వత రాజపుత్రిక తన పలుకులు వినుటకు 
కుతూహలపడుతున్న పరమేశ్యరుడితో కోమల కంఠస్వరాన ఇట్టా అన్నది. 


సీ.  'బుతుమతి గాక శుద్దతయు. గర్లినయింతి | కన్య తత్పరిణయ కరణమునకు 
నొడయులు విను తల్లియును దండ్రియును దండ్రి । తోం బుట్టినతండు మాతులుండు సోద 
రుండును యోగ్యవరుని. జూచి వారిలో । నెవ్వరైనను బ్రీతి నిచ్చువారు; 
పతి యంతనుండియు. బ్రభువు దానికి; నట్లు । గావున నాతండ దైవ మనుచు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 761 


తే. నతని మత మూంది దేవతా పితృ సమర్ద । నములు నతిథి పూజనము సన్మతి సమాచ 
రించుచును బతిహితము వాటించి నడపు | సతి పతివ్రత యిహపరసౌఖ్యమహిత. 285 


ప్రతిపదార్థం: బుతుమతి+కాక = పుష్పవతి కాక, సమర్హాడక; శుద్దతయున్‌ = పరిశుద్దత్వం; కల్షిన+ఇంతి = కలిగినటువంటి 
పిన్నది; కన్య = బాల అని చెప్పబడుతుంది; తత్‌+పరిణయ కరణమునకున్‌ = ఆ చిన్నదానికి పెళ్ళి చెయ్యడానికి; తల్లియును 
= జనని; తండ్రియును = జనకుడున్నూ; తండ్రితో. బుట్టిన+అత(డున్‌ = తండ్రి యొక్క తోడబుట్టువు అనగా పినతండ్రి, 
చిన్నాయన, బాబాయి; మాతులుండున్‌ = మేనమామ అనగా తల్లి తోడబుట్టువు; సోదరుండును = ఆ బాలిక యొక్క 
తోడబుట్టిన వాడు; ఒడయులు = అధికారులు, కర్తలు; యోగ్యవరునిన్‌ = తగిన మగడిని; చూచి = కనుగొని; వారిలోన్‌ 
= పైనుడివిన వారిలో; ఎవ్వరు+ఐననున్‌ = ఎవ్వరో ఒక్కరు; ట్రీతిన్‌ = సంతోషంతో; ఇచ్చువారు = వరుడికిచ్చి పెళ్ళి 
చెయ్యటానికి అర్హులు; దానికిన్‌ = ఆ కన్నియకు; అంతన్‌+ఉండియున్‌ = పెళ్ళి అయినప్పటి నుండి; పతి = భర్తయే; ప్రభువు 
= నాయకుడు, పాలకుడు; అట్టు+కావునన్‌ = అందుచేత; ఆతండు+అ = ఆ పెనిమిటియే; దైవము+అనుచున్‌ = 
దేవుడంటూ; అతనిమతము+ఊ (ది = అతడి ఇష్టము ననుసరించి, అతడి అభిప్రాయం (ప్రకారం; దేవతా పితృసమర్భనములు 
= దేవతల యొక్క పితృదేవతల యొక్క పూజలు; అతిథి పూజనము = అతిథులను ఆదరించుటయు; సన్మతిన్‌ = మంచి 
మనస్సుతో; సమాచరించుచును = నిర్వర్తిస్తూ; పతిహితమున్‌+పాటించి = మగని యొక్క మేలు కోరి; నడపు = సంసార 
యాత్ర సాగించే; సతి = వనితయే; పతివ్రత = సాధ్వి; ఇహపర సౌఖ్యమహిత = ఆమెయే ఇహపర సుఖాలు పొందటంలోదొడ్డది. 


తాత్సర్యం: పుష్పవతి గాక పరిశుద్దురాలుగా ఉండే పిన్నదాన్ని కన్య అంటారు. ఆ చిన్నదానికి పెళ్ళి చేసే 
విషయంలో కర్తలు తల్లి, తండ్రి, పినతండ్రి, మేనమామ, అన్నదమ్ములు. వీరిలో ఎవ్వరైనా ఆ బాలికను తగిన 
పురుషుడి కిచ్చి సంతోషంతో వివాహం జరిపించాలి. పరిణయం జరిగింది మొదలుకొని ఆమెకు పెనిమిటియే 
సర్వాధికారి. పతినే దైవంగా భావించి అతడి ఇష్టానుసారం ఆమె దేవతల, పితృదేవతల పూజలు, అతిథి పూజలు 
సద్బుద్దితో సలుపుతూ మగనిమేలు కోరుతూ సంసారయాత్ర సాగించాలి. అట్లాంటి పడతియే పతివ్రత. అట్టి 
ఇల్లాలు ఇహపరలోక సుఖాలు చూరగొంటుంది. 


వ. ఏతద్విషయం బయిన యొక్క నిదర్శనం బవధరింపుము. 286 


ప్రతిపదార్థం: ఏతద్‌+విషయంబు+అయిన = ఈ స్త్రీ ధర్మమునకు సంబంధించిన; ఒక్కనిదర్శనంబు = ఒక దృష్టాంతం; 
అవధరింపుము = చిత్తగించవలసింది; 


తాత్పర్యం: దేవా! ఈ (స్తీ ధర్మ విషయకమైన దృష్టాంతం ఒకటున్నది. విన్నవిస్తాను. చిత్తగించ ప్రార్థన. 


సీ. బ్రాహ్మణు డొకనికి భార్య లిద్దజు గల; | రందొక భామిని యతని హితము 
నడపెడు నవధాన మెడలి యాతండు పంప । కయు. దాన సురపితృకార్యపరత 
నడచు( దక్కటియింతి నాథు( బాటించుచు€ । దన్మతంబున జేయు ధర్మవిధులు; 
వారు మువ్వురు విధివశమున నొక్కట । మృతి6 బొంది; రా పతివ్రత వరుండు 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. చనిన సుగతికి. జనెః బెజవనిత జముండు । 'నీకు( బోలదు మరలుము నీశరీర 
మునకి యని యాం; నది శోకమున సబాప్ప | యైన గన్గొని యతండు దయార్హుం డగుచు. 287 


ప్రతిపదార్థం: |బ్రాహ్మణు(డు+ఒకనికిన్‌ = ఒక విషఫ్రుడికి; భార్యలు+ఇద్దణు = ఇరువురు పత్నులు; కలరు = ఉన్నారు; 
అందున్‌ = వారిలో; ఒక భామిని = ఒక చెలువ; అతని హితమున్‌ = అతడి కిష్టమైన దానిని; నడపెడున్‌ = సలుపుతుంది; 
ఆతండు = ఆమె భర్త; అవధానము+ఎడలి = ఏకాగ్రత చెడి, జ్ఞప్తి లేక, ఎణుకమాలి; పంపకయున్‌ = ఆజ్ఞాపించకున్ననూ, 
తనను ఆ పనిచేయుమని నియమించకున్ననూ; తాను+అ = తానే, స్వయంగా; సురపితృకార్యపరతన్‌ = దేవ, పితృదేవతా 
పూజాదికములైన పనులయందు ఆసక్తితో; నడచున్‌ = (ప్రవర్తిస్తూంటుంది, మెలగుతుంటుంది; తక్కటి+ఇంతి = రెండవపల్ని; 
నాథున్‌+పాటించుచున్‌ = భర్తమాట, భర్త అనుమతి ఆదరిస్తూ, లక్ష్యపెడుతూ; తత్‌+మతంబునన్‌ = అతడి ఇష్టానుసారం; 
ధర్మవిధులు = పుణ్యకార్యాలు; చేయున్‌ = సల్పుతుంది; వారు మువ్వురున్‌ = భర్త భార్యలిద్దరూ; విధివశమునన్‌ = 
దైవాజ్ఞకులోనై; ఒక్కట = ఏకకాలమందు; మృతిన్‌+పొందిరి = మరణించారు; ఆ పతివ్రత = ఆసాధ్సి అనగా రెండవ 
యిల్లాలు; వరుండు = మగడు; చనినసుగతికిన్‌ = వెళ్ళిన పుణ్యలోకానికి, స్వర్గానికి; చనెన్‌ = వెళ్ళింది; పెజవనితన్‌ = తక్కిన 
వెలదిని- అనగా మొదటి భార్యను; జముండు = యమధర్మరాజు; నీకున్‌ = నీకు; పోలదు = తగదు; నీ శరీరమునకు+అ 
= నీ దేహమునకే; మరలుము = తిరిగిపొమ్ము; అని = అని పలుకుతూ; ఆన్‌ = నిలిపినాడు; అది = ఆ మొదటి పెండ్లం; 
శోకమునన్‌ = ఏడుపుతో; సబాష్ప+ఐనన్‌ = కన్నీటి బొట్టతో కూడినది కాగా; కన్లాని = చూచి, అతడు = యముడు; 
దయా+ఆ(ర్హుడు+అగుచున్‌ = కృపారసముతో తడిసిన వాండై దయతో చెమ్మగిల్లిన మనసుకలవాడై. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


తాత్సర్యం: ఒకానొక (బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు. వారిలో ఒకతె (తొలిది) మగని కుశలం కోరి, తనను ఈ 
పనిచేయుమని అతడు నియోగించక పోయినా దేవతలకు, పితృదేవతలకు పూజాదికం నిర్వహించేది. మరి యొకతె 
(మలిది) పతి మాట జవదాటక అతడి ఆజ్ఞ పడసి పుణ్యకార్యాలు సలిపేది. వారు మువ్వురూ విధివశాత్తు 
ఏకకాలంలోనే చనిపోయారు. అందులో పెనిమిటి అనుమతితో ధర్మకార్యాలు సలుపుతున్న మలిఇల్లాలు అతడి 
వెంట పుణ్యలోకానికి వెళ్ళింది. భర్త అనుమతి లేకుండా దేవ పితృపూజలు నిర్వహిస్తున్న తొలి పెళ్ళాన్ని పెనిమిటితో 
స్వర్గానికి పోకుండా యముడు అడ్డగించి 'నీ శరీరానికి తిరిగి మరలు" మని ఆదేశించాడు. అందుకు ఆమె కన్నీరు 
మున్నీరుగా విలపించింది. యముడి హృదయం కరుణారసంతో కరిగి పోయింది. 


క. “పతిమతము గొనక ధర్మము । నతివ నడపు టొప్ప; దింకనైనను బతికిన్‌ 
హితము లగువాని జేసిన | నతనిం గలయు' దనిన( జనియె నదియును మరలన్‌. 288 


ప్రతిపదార్థం: పతిమతము+కొనక = భర్త యొక్క అంగీకారం పొందక; ధర్మమున్‌ = పుణ్యమును; అతివ = పత్ని; నడపుట 
= చేయటం; ఒప్పదు = తగదు; ఇంకన్‌+ఐననున్‌ = ఇక మీదటనైనా; పతికిన్‌ = భర్తకు; హితములు+అగువానిన్‌ = 
ఇష్టములైనవాటిని; చేసినన్‌ = చేసినట్లయితే; అతనిన్‌ = యజమానుడిని; కలయుదు = కలిసికొంటావు; అనినన్‌ = అని 
యముడు చెప్పగా; అదియును = ఆ తొలిపత్ని; మరలన్‌ = మళ్ళీ, తిరిగి; చనియెన్‌ = వెళ్ళింది. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 763 


తాత్పర్యం: పెనిమిటి యొక్క అనుమతిలేక పుణ్యకార్యాలు చేయటం భార్యకు తగదు. ఇకనైనా నీ పతి కిష్టములైన 
కార్యాలను నీవు చేస్తున్నట్లయితే అతడిని కలిసికొనగలవు' అని యమధర్మరాజు చెప్పాడు. ఆయన మాటలు విని 
ఆమె దేహంతో మరలిపోయింది. 


వ. కావునం బతికి ననువ్రత యగుట గృహిణికి ధర్మం' బని పలికి వెండియు. 289 


ప్రతిపదార్థం: కావునన్‌ = కాబట్టి, పతికిన్‌ = భర్తకు, అనువ్రత+అగుట = అనుకూలంగా మెలగటం; గృహిణికిన్‌ = ఇల్లాలికి; 
ధర్మంబు = న్యాయం; అని పలికి; వెండియున్‌ = మరల (పార్వతి శివుడితో ఇట్టా అన్నది అని తరువాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: కాబట్టి భర్తకు అనుకూలంగా మెలగటం ఇల్లాలికి ధర్మమని చెప్పి పార్వతి మళ్ళీ. 


క. “లలన యిలువాడి నాథుండు । వలచిన చవి వంటకములు వండి యిడి తనుం 
గలయ( దలంచిన మెయికొని | యెలమిం గైసేసి హృదయ మీ వలయు శివా! 290 


ప్రతిపదార్థం: శివా! = మహేశ్వరా!) లలన = కాంత; ఇలువాడిన్‌ = ఇంటి వాడుక చొప్పున; నాథుడు = తనపతి; వలచిన 
= కోరినట్టి; చవివంటకములు = రుచిగల పదార్ధాలు; వండి+ఇడి = వండి తినబెట్టి; తన్నున్‌ = తనను; కలయన్‌+తలంచినన్‌ 
= పొందగోరినచో; మెయికొని = అందుకు అంగీకరించి, ఇష్టపడి; ఎలమిన్‌ = సంతోషంతో; కైసేసి = అలంకరించుకొని; 
హృదయము = తన మనస్సు; ఈవలయున్‌ = సమర్పించవలెను. 


తాత్సర్యం: ఇంటి వాడుక ననుసరించి భర్త తన కిష్టములైన వంటకములు వాంఛించినపుడు గృహిణి వండి పెట్టాలి. 
అతడు తన పొందు కోరినపుడు సంతోషంతో తన సమ్మతి తెలిపి శృంగారించుకొని తన హృదయం ఆతడికి 
సమర్పించాలి. 


తే. పనుల యెడ మాటుపలుకక యనవధాను( । డైన పతి. దలంపించి ధర్మార్ధ కలిత 
కృతులు నడపుచు, సవతి గల్గినను బోరి । తంబు లే కొక్కటై యున్మి తగవు సతికి. 291 


ప్రతిపదార్థం: పనులయెడన్‌ = కార్యాలపట్ట; మాణుపలుకక = అడ్డు చెప్పక, (ప్రతికూలంగా మాట్లాడక; అనవధానుండు 
+ఐన+పతిన్‌ = ఏమరిపాటు చెందిన భర్తను; తలటించి = కర్తవ్యాన్ని జ్ఞప్తి పరచి; ధర్మ+అర్థ+కలితకృతులు = 
ధర్మార్థములతో కూడినపనులు అనగా ధర్మమును అర్థమును ఆర్జించుటకు తోడ్పడే పనులు; నడపుచున్‌ = కొనసాగిస్తూ; 
సవతి+కల్షినను = సపత్ని ఉన్నను; పోరితంబు లేక = కలహం లేకుండా; ఒక్కటి+ఐ+ఉన్కి = ఆమెతో కలసి మెలసి 
ఉండటం; సతికిన్‌ = సాధ్వికి; తగవు = న్యాయం. 


తాత్పర్యం: గృహిణి తన భర్త కావించే పనులకు అడ్డుపడరాదు. ఆతడు ఏమరిపాటున కర్తవ్యం మరచి ఉన్నప్పుడు 
ఆ విషయమును జ్ఞప్తికి తేవాలి. ధర్మార్థసాధకాలైన పనులు కొనసాగేటట్టు చేయాలి. తనకు సవతాలు ఉన్నప్పుడు 
కలహించక ఆమెతో కలసిమెలసి ఉండాలి. ఇది సతీ ధర్మం. 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. సవతాలికి( బతి వలచిన । నవుగాకని యతని యిచ్చ కనురూపముగా( 
దివిరి నడచు సతి దైవము; । శివ! యది తగు నెల్ల జనముచే మైక్కుగొనన్‌. 292 


ప్రతిపదార్థం: శివ! = పరమేశ్వరా!; పతి = భర్త; సవతి+ఆలికిన్‌ = తన సపల్నికి; వలచినన్‌ = మోహపడితే; అవున్‌+కాక+అని 
= అది మంచిదే అని; అతని+ఇచ్చకున్‌ = మగని కోరికకు; అనురూపముగాన్‌ = తగినట్టుగా, అనుకూలంగా; తివిరి 
పూను కొని; నడచు సతి = మెలగే వనిత; దైవము = దేవతయే సుమా! అది = ఆ ఇల్లాలు; ఎల్ల జనముచేన్‌ = సమస్త 
ప్రజల చేత; (యొక్కు+కొనన్‌+తగున్‌ = నమస్కారా లందుకొనడానికి యోగ్యురాలు. 


తాత్సర్యం: నాథా! తన మగడు తనను విడిచి తన సవతాలి పొందు కాంక్షించినపుడు చింతించక అది మంచిదే 
అని అతడి అభిలాషకు అనుకూలంగా మెలగే సతీమణి నిజంగా దేవతయే. ఆమె (ప్రజలందరి వందనా 
లందుకొనటానికి అర్హురాలు. 


క తన చేతికి నిచ్చిన వ । స్తునికాయము నిల్లురువున చొప్పున మగుడం 
గొనివచ్చి భార్య పతి దె । మ్మని నప్పుడ యిచ్చుటొప్పు నకపటవృత్తిన్‌. 293 


ప్రతిపదార్థం: తన చేతికిన్‌, ఇచ్చిన, వస్తునికాయమున్‌ = వస్తువుల సమూహాన్ని; ఇల్టురువున చొప్పునన్‌ = ఇల్లడ ధనం 
మాదిరిగా, కుదువ బెట్టిన వస్తువులరీతిగా, న్యాసధనం పోలికగా; మగుడన్‌ = తిరిగి; కొని వచ్చి = తీసుక వచ్చి; భార్య = 
పత్ని; పతి = తన పెనిమిటి; తెమ్ము+అనిన+అప్పుడు+అ = తీసుక రమ్మని చెప్పిన వెనువెంటనే; అకపట వృత్తిన్‌ = 
మోసగించక, వంచించక, నిష్కపటమైన బుద్దితో; ఇచ్చుట = పెనిమిటి కొప్పగించుట; ఒప్పున్‌ = తగును. 


తాత్సర్యం: మగడు తన చేతి కిచ్చిన వస్తువులను అతడు తెమ్మని అడిగిన వెను వెంటనే కుదువ బెట్టిన సొమ్ము 
మాదిరిగా భద్రంగా వంచనారహితమైన వర్తనతో అతడికి అప్పగించటం భార్యయొక్క ధర్మం. 


క పతి తనకు నేమి యిచ్చిన | నతిముదమునం బొందవలయు; నాత్మజు( డైనన్‌ 
మతిం గొంకక యేకాంత । స్థితి నేకాసనత నున్మి సెట్ట ప్రమదకున్‌. 294 


ప్రతిపదార్థం: పతి = భర్త; తనకున్‌, ఏమి, ఇచ్చినన్‌; అతివ = స్త్రీ ముదమునన్‌+పొందన్‌+వలయున్‌ = సంతోషపడవలసి 
ఉంటుంది; ఆత్మజుండు+ఐనన్‌ = కన్నకుమారుడైనా; మతిన్‌ = మనస్సులో; కొంకక = సంకోచించక, భయపడక; ఏకాంతస్థితిన్‌ 
= ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్న చోట; ప్రమదకున్‌ = (స్త్రీకి; ఏక+ఆసన+స్థితి = ఒకే పీఠమందుండటం; చెట్ట 

= య యు 
= కీడు, హానికరం. 


తాత్పర్యం: భర్త తన కేమి ఇచ్చినా భార్య సంతోషంతో స్వీకరించాలి. కడకు కన్నకుమారుడితోనైనా (స్తీ ఒంటరిగా 
ఉన్నప్పుడు ఒకే పీఠం మీద జంకు గొంకులు లేకుండా కూర్చొనటం హానికరం. 


క. ధని యధనుండు రూపసి యొ । ప్పనివాండు వివేకి మూఢభావు( డరోగుం 
డనుగత రోగు( డనక యం । గన పతిం బాటింపవలయు. గామధ్వంసీ! 295 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 765 


ప్రతిపదార్థం: కామధ్వంసీ! = మన్మధుడిని కాల్చిన వాడా!; ధని = ధనం కలవాడు; అధనుండు = ధనంలేని వాడు, 
దరి(ద్రుడు; రూపసి = అందగాడు; ఒప్పునివాండు = అందం లేనివాడు, కురూపి; వివేకి = తెలివికలవాడు; మూఢభావు(డు 
= తెలివిమాలినవాడు; అరోగుండు = రోగం లేనివాడు, ఆరోగ్యవంతుడు; అనుగత రోగుండు = వెంబడించే రోగాలు 
కలవాడు, అనారోగ్యవంతుడు; అనక = అని భావించక; అంగన = ఆడుది; పతిన్‌ = భర్తను; పాటింపన్‌+వలయున్‌ = 
ఆదరించవలెను. 


తాత్సర్యం: కాముని సంహరించిన కైలాసవాసా! ధనవంతుడు దరిద్రుడు; రూపవంతుడు రూపహీనుడు; తెలివిగలవాడు 
తెలివిమాలినవాడు; ఆరోగ్యవంతుడు అనారోగ్యం కలవాడు అని తలంపక ఆడుది తన పెనిమిటిని ఆదరించాలి. 


క. బలిభిక్షము గడప కిడ | న్వలయును దేవపితృ పూజనంబుల కాలం 
బుల6 బతి శుభమందుట( ద । త్పలంబుగా. గోరు టొప్పిదము సతికి శివా! 296 


ప్రతిపదార్థం: శివా! = పరమేశ్వరా!; బలి = భూతముల (జంతువుల) కొరకు బలియు; భిక్షమున్‌ = యాచకులకు బిచ్చమూ; 
కడపక = లేదు పొమ్మనక; ఇడన్‌ వలయున్‌ = ఒసగవలెను; దేవ = దైవతములయొక్క; పితృ = పితృదైవతముల యొక్క; 
పూజనంబుల కాలంబులన్‌ = అర్చించే సమయములందు; పతి = తన విభుడు; శుభము+అందుటన్‌ = మంగళములు 
పొందటం; తత్‌+ఫలంబుగాన్‌ = ఆ దేవ పిత్సపూజల ఫలంగా; కోరుట = అభిలషించటం; సతికిన్‌ = పత్నికి; ఒప్పిదము 
= యుక్తము, యోగ్యము, తగినట్టిది. 


తాత్సర్యం: భూతములకు (పశు పక్ష్యాదులకు) పీతిగ బలి సమర్పణ కావించటం, యాచకులకు బిచ్చం పెట్టటం, 
దేవతలను, పితృదేవతలను పూజించే వేళలందు ఆ పూజాఫలమెల్ల తన భర్తకు శుభములు చేకూర్చటానికి ఉపయుక్తం 
కావాలని కోరుకొనటం ఇల్లాలి యొక్క ధర్మం. 


క. గతి పతియ చువ్వె భార్యకు; | నతని గడచినట్టి సత్స్వరాయణము కృపా 
యుత! కలదే? కావున. దా । నతనికి భక్తయగు టిచ్చు నఖిల శుభంబుల్‌.' 297 


ప్రతిపదార్థం: కృపాయుత! = దయతో కూడిన వాడా!; భార్యకున్‌ = పల్నికి; గతి = దిక్కు; పతియ చువ్వె! = భర్తయే 
సుమా!; అతనిన్‌ = మగడిని; కడచిన+అట్టి = మించినట్టి; సత్‌+పరాయణము = ఉత్తమమైన ఆ(శ్రయం, పరమ(ప్రాప్యమైన 
వస్తువు; కలదు+ఏ? = ఉన్నదా? లేదని భావం; కావునన్‌ = కాబట్టి; తాన్‌ = తాను; అతనికిన్‌ = పెనిమిటికి; భక్త+అగుట 
= భక్తురాలు కావటం, సేవలొనర్చటం; అభిలశుభంబుల్‌ = సమస్త మంగళములను; ఇచ్చున్‌ 


లభింపజేస్తుంది. 


తాత్సర్యం: దయామయా! భార్యకు భర్తయే దిక్కు. అతడిని మించిన ఉత్తమమైన ఆశ్రయం ఆమెకు మరొక్కటి 
లేదు. కావున అతడికి సేవకురాలు కావటంవలన సతికి సర్వశుభాలు సమకూడుతాయి.” 


వ. అని చెప్పి య ప్పరమేశ్వరునకుం బార్వతి భార్యల యధర్మంబులు వివరించునదియై యిట్లనియె. 298 


తాత్పర్యం: పార్వతి ఆ విధంగా పలికి శివుడికి భార్యల యొక్క అధర్మాలెట్టివో తెలుపదలచి మళ్ళీ ఇట్లా అన్నది. 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


పార్వతి శివునకు( బతివ్రత కనర్షంబులగు ధర్మంబుల. దెలుపుట. (సం.13. అను 1.15-4609). 


(ఈక 


“పరమేశ! యాసురి పైశాచి రాక్షసి । యను పేళ్ళు గల వధర్మాంగనలకు; 
వ్యభిచారతత్పరత్వంబు వారికి నెల్లం। గల; దసురాంశజ క్రౌర్యనిరత, 

తనయిచ్చ( బొలియించు ధనధాన్యములు, చల | హృదయ, భోగపరాత్త యీర్వ్యగలదు; 
పైశాచి క్రోధన, భర పుత్రులయందు । నిస్నేహ, గృహకార్యనిపుణ గాదు, 


తే. కలహశీల; రాక్షసి సయికంబు లేదు, | బొంకువల్కు, నెప్పుడు నిద్రవోవు, వీత 
లజ్జ; యిందటు నాథుకులంబువారి । దురిత మొందించి పోదురు నరకమునకు. 299 


ప్రతిపదార్థం: పరమేశ! = శంకరా! అధర్మ+అంగనలకున్‌ = ధర్మవిరుద్దములైన పనులు చేసే ఆడువారికి; ఆసురి, పైశాచి, 
రాక్షసి; అను పేళ్ళు గలవు = అనే పేర్లు ఉన్నాయి; వారికిన్‌+ఎల్లన్‌ = పైనుడివిన వారికందరికీ; వ్యభిచారతత్సరత్వంబు = 
పరపురుషుడితో సంగమించటంలో ఆసక్తి; కలదు = ఉన్నది; అసుర+అంశజ = అసురాంశలో జన్మించిన ఆసురి అనే 
పేరుగల మగువ; (క్రార్యనిరత = క్రూరకృత్యాలలో అభిలాష కలిగి ఉంటుంది; ధనధాన్యములు = ధనమూ, ధాన్యమూ; 
తన+ఇచ్చన్‌ = తన యిష్ట ప్రకారం; పొలియించున్‌ = నాశనం చేస్తుంది; చలహృదయ = అతి చంచల స్వభావురాలు, నిలుకడ 
లేని మనస్సు కలది; భోగపర+ఆత్మ = సుఖాలకు వశమైన చిత్తం కలిగినట్టిది, భోగాలు మరిగినటువంటిది; ఈర్ష కలదు 
= అసూయకలిగినట్టిది; పైశాచి = ఇక పైశాచి అనే పేరుగల అంగన; (క్రోధన = కోపస్వభావం కలది; భర్త పుత్రుల+అందున్‌ 
= తన మగడియందునూ, తన బిడ్డలయందునూ; నిఃస్నేహ = (ప్రేమలేనిది; గృహకార్యనిపుణ+కాదు = ఇంటిపనులయందు 
నేర్పుకలది కాదు; రాక్షసి = రాక్షసి అనే నామధేయం గల పడతి; కలహశీల = తగవులమారి, జగడగొండి; సయికంబు లేదు 
= అది సూక్ష్మదృష్టిలేనట్టిది; బొంకు = అబద్దం; పల్కున్‌ = మాట్లాడుతుంది; ఎప్పుడున్‌ = అన్ని వేళలందు; నిద్రపోవున్‌ 
= ని(ద్రిస్తుంది; వీతలజ్ఞ = అది సిగ్గుమాలినది; ఇందణున్‌ = ఈ చెప్పిన వారంతా; నాథుకులంబు+వారిన్‌ = భర్త యొక్క 
వంశం వారిని; దురితము+ఒందించి = పాపాల పాలు చేసి; నరకమునకున్‌+పోదురు = నరక లోకానికి వెళ్ళుతారు. 


తాత్సర్యం: “పరమశివా! అధర్మ మార్గంలో చరించే ఆడవాళ్ళు ఆసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లు కలిగి ఉన్నారు. 
వీరంతా పరపురుషుల పొందు వాంఛిస్తుంటారు. వీరు రంకుటాళ్లు. ఆసురి అనే ఆడుది అసురాంశలో జన్మించినట్టిది. 
అది [క్రూరకృత్యాలలో అపేక్ష కలిగి ఉంటుంది. తన ఇష్ట ప్రకారం ధనధాన్యాలను నాశనం చేస్తుంది. దాని మనసు 
నిలుకడ కలిగి ఉండదు. భోగా లనుభవించటంలో అభిలాష కలిగి ఉంటుంది. అది అసూయాపరురాలు. పైశాచి 
అనే పేరు వహించి ఉన్న పొలతి కోపిస్టిది. పెనిమిటియందు, బిడ్డల యందు దానికి ప్రేముడి లేదు. ఇంటి 
పనులలో దానికి నేర్పులేదు. రాక్షసి అనే పేరు ధరించిన (స్తీ కయ్యానికి కాలుద్రవ్వుతుంది; గయ్యాళి; దానికి 
సూక్ష్మదృష్టిలేదు. అబద్దాలు చెప్పుతుంది. ఎప్పుడూ నిద్రపోతుంటుంది. అది సిగ్గు విడిచిన చేడె. వీరందరూ భర్త 
యొక్క వంశంవారినంతా పాపాలకు గురిచేసి తాము నరకం పాలవుతారు. 


ఆ. ఎటుక గలిగి పిదప నేనియు. బతిభక్తి । గలిగి ధర్మ మోపి సలిపి శాంతి 
గలిగియున్న మున్ను గల పాపములు వాసి । పురుషుతోడ దివికి బోవ గండ్రు. 300 


ప్రతిపదార్థం: ఎయుక+కలిగి = జ్ఞానం లభించి, తెలివి గలిగి; పిదపన్‌+ఏనియున్‌ = ఆ తరువాతనైనా; పతిభక్తి+కలిగి = 
భర్తయందు భక్తి జనించి; ఓపి = సమర్థతతో; ధర్మము = పుణ్యమును; సలిపి = ఆచరించి; శాంతి+కలిగి+ఉన్నన్‌ = శాంత 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 767 


గుణం కలిగి ఉంటే, అనగా మనసును పరిపరివిధాల పోనీకుండా ఉంటే; మున్ను+కల = పూర్వం సంపాదించినట్టి; పాపములు 
= దురితాలు; పాసి = తొలగి; పురుషుతోడన్‌ = మగడితో; దివికిన్‌ = స్వర్గానికి, పోవన్‌+కండ్రు = వెళ్ళగలుగుతారు. 


తాత్సర్యం: ప్రాణేశ్వరా! అట్టి (స్త్రీలు తెలివి గలిగిన తరువాత నయినా పతియందు భక్తి గలిగి పుణ్యకార్యాలు 
సమర్థతతో సలుపుతూ, మనసును పరిపరి విధాల పోనీక నిగ్రహించి ఉన్నచో మునుపు తాము చేసిన పాపాలన్నీ 
తొలగి తమ పురుషుడితో స్వర్గానికి వెళ్ళగలరు. 


ఆ. అట్లుగాక పతుల యంతిమ సమయంబు । నందు. జింత( దక్కి యనుమరణము 
చేసిరేని సుగతి సిద్దించు. బతి సమే | తంబుగాంగ నన్నితంబినులకు. 301 


ప్రతిపదార్థం: అట్టు+కాక = పైనుడివిన విధంగా కాక; పతుల = భర్తల యొక్క; అంతిమ సమయంబు+అందున్‌ = 
మరణకాలంలో; చింతన్‌ = విచారమును, దుఃఖమును; తక్కి = విడిచి పెట్టి; అనుమరణము+చేసిరి+ఏనిన్‌ = సహగమనం 
చేసినట్టయితే- భర్త చితిమంటలలో (ప్రవేశించి తామూ బూది అయితే; ఆ+నితంబినులకున్‌ = ఆ సతీమణులకు; పతి 
సమేతంబు+ కాంగన్‌ = మగలతో కూడ; సుగతి+సిద్దించున్‌ = సద్గతి కలుగుతుంది - స్వర్గలోకం లభిస్తుంది. 


తాత్సర్యం: మనోహరా! పై చెప్పిన విధంగా పుణ్యకార్యాచరణ చెయ్యలేని (స్త్రీలు పతి చనిపోయినపుడు శోకం వదలి 
సహగమనం చేస్తే - అతడితో చితిమంటలలో (ప్రవేశించి శరీరం విడిచిపెడితే - అట్టి సతులకు వారి మగలతో పాటు 


స్వర్గం సంప్రాప్తిస్తుంది. 


క. ద్విజభామినికి నధర్మము । ప్రజం గాంచిన పిదప నయ్యపత్యము శోకో 

ద్విజితయు( బతిభక్తయునై | త్యజించి యనుమరణ నియత యగుట మహేశా! 302 
ప్రతిపదార్థం: మహేశా! = పరమేశ్వరా!; ద్విజభామినికిన్‌ = (బ్రాహ్మణగస్తీకి; ప్రజన్‌ = బిడ్డలను; కాంచినపిదపన్‌ = కనినమీదట; 
శోక+ఉద్విబితయున్‌ = దుఃఖంచేత కలత చెందినదియూ, శోక వ్యాకులచిత్తయూ; పతిభక్తయున్‌+ఐ = భర్తయందు భక్తిగలదై; 
ఆ+అపత్యమున్‌ = ఆ బిడ్డను; త్యజించి = వదలి; అనుమరణ నియత+అగుట = భర్తతో సహగమనం చేయటానికి 
నిర్ణయించుకొన్నది కావటం; అధర్మము = అన్యాయం. 
తాత్సర్యం: బ్రాహ్మణ స్తీ తనకు సంతానం కలిగిన తరువాత, దుఃఖవ్యాకుల చిత్తంతో, భర్తయందు భక్తి గలదై 
బిడ్డను వదలి పతితో సహగమనం చేయటం అన్యాయం.” 


క. అని చెప్పి గౌరి పతి కి । ట్లను 'నాదగు చాపలమున నఖిలేశ్వర! నిన్‌ 

వినిపించితి నేం గొన్నివ | చనముల; నీతప్పు నాకు సైంపుము కరుణన్‌.” 303 
ప్రతిపదార్థం: అని చెప్పి, గౌరి, పతికిన్‌; ఇట్టు+అనున్‌ = ఈ లాగున చెప్పింది; అఖిల+ఈశ్వర! = సమస్తమునకూ (ప్రభువైన 
వాడా!; నాదగు చాపలమునన్‌ (నాది+అగు = నాదగు); నా యొక్క బుద్ది చాంచల్యం చేత; నేన్‌ = నేను; కొన్ని వచనములన్‌ 
= కొన్ని మాటలను; నిన్‌+వినిపించితిన్‌ = నీకు చెప్పాను; ఈ తప్పున్‌ = ఈ దోషాన్ని; కరుణన్‌ = కృపతో, నాకున్‌+సైం 
పుము = నా విషయమై సహించుము, మన్నించుము. 
తాత్సర్యం: ఉమాదేవి ఆ (ప్రకారం పతికి స్తీ స్వభావాన్ని గురించి తెలిపి మళ్ళీ ఇట్లా అన్నది. 'జగత్రభూ! నా 
చాపల్యం కొద్ది నేను కొన్ని మాటలు తమకు విన్నవించాను. దయతో ఈ తప్పును మన్నించ వేడుతున్నాను. 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అని సిగ్గున చెన్నగు నా । నన మించుక వాంచి యెత్తు నగతనయ శివుం 

డును మునులును మునిపత్సులు | వినుతించిరి మధురవాక్య విభవం బెసంగన్‌. 304 
ప్రతిపదార్థం: అని = అట్టు పలికి; సిగ్గునన్‌ = లజ్జచేత; చెన్ను+అగు = అందగించిన; ఆననమున్‌ = మొగమును; ఇంచుక 
వాంచి = కొంచెం (క్రిందికి వంచి, (పిదప); ఎత్తు = మీదికెత్తిన; నగతనయన్‌ = పర్వత పుత్రిని;ి మధురవాక్య విభవంబు+ఎసం 
గన్‌ = మనోహరమైన మాటల పెంపు సొంపారగా; శివుండు = శంభుడు; మునులును = బుషులు; ముని పత్నులున్‌ = 
బుషుల భార్యలు; వినుతించిరి = కొనియాడారు; 
తాత్సర్యం: ఆ విధంగా పలికి సిగ్గుతో చెలువారిన మోమును కొంచెం వంచి పైకెత్తిన నగరాజపుత్రికను 
మృత్యుంజయుడు, మునులు, మునుల భార్యలు (ప్రస్తుతించారు. 


క్ర సురగంధర్వఖచర కి । న్నర కింపురు షోరగాది నారీజనముల్‌ 

పరమప్రీతిని బొగడిరి । పరమేశ్వరి నెలు(గు లడర( బంకజనాభా!' 305 
ప్రతిపదార్థం: పంకజనాభా! = పద్మము బొడ్డున గల నారాయణా!; సుర = వేల్పులు; గంధర్వ = గంధర్వులు; ఖచర = 
ఖీచరులు; కిన్నర = కిన్నరులు; కింపురుష = కింపురుషులు; ఉరగ+ఆది = నాగులు మున్నగు జాతుల యొక్క; 
నారీజనముల్‌ = (స్తీ సమూహాలు; పరమేశ్వరిన్‌ = గౌరీదేవిని; ఎలుంగులు+అడరన్‌ = కంఠధ్వనులు చెలరేగగా; పరమ ట్రీతిన్‌ 
= మిక్కుటమైన ఆనందంతో; పొగడిరి = శ్లాఘించారు. 
తాత్సర్యం: శ్రీకృష్ణా! దేవతలు, గంధర్వులు, ఖేచరులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు మున్నగు దేవతా 
జాతుల వనితా జనాలు మిక్కిలి సంతోషంతో గొంతులెత్తి గిరిజాదేవిని కొనియాడారు. 


క. అని చెప్పి నారదుం డి । ట్లను న గ్లోవిందుతోడ నప్పుడు ప్రియ మా 
ననమున( బొదలంగ6 బార్వతి. । గనుంగొని సర్వేశ్వరుండు గారవ మొప్పన్‌. 306 


ప్రతిపదార్థం: అని చెప్పి = అని వచించి; నారదుండు = నారద మహర్షి ఆ+గోవిందునితోడన్‌ = ఆ గోపాలకృష్ణుడితో; 
ఇట్టు+అనున్‌ = ఈ విధంగా చెప్పాడు; అప్పుడు = ఆ వేళ; ప్రియము = (ప్రేమ; ఆననమునన్‌ = ముఖమునందు; పొదల 
గన్‌ = వర్ణిల్లగా; సర్వేశ్చ్వరుండు = శివుడు; పార్వతిన్‌ = గిరిజను; కనుగొని = వీక్షించి; గారవము+ఒప్పన్‌ = గౌరవభావం హెచ్చగా. 
తాత్పర్యం: అని పలికి నారద మహర్షి వాసుదేవుడితో ఇట్టా అన్నాడు. “శ్రీకృష్ణా! శివు డప్పుడు ముఖమున సంతోషం 
దీపించగా ఆదరంతో గౌరీదేవిని వీక్షించి. 


క. “నానీ సంవాదము శుచి । యై నైష్టికజనుల కవ్వ6 డాదర మెసంగం 
గా నలినాక్షీ! చెప్పును । వానికి నిత్యామరత్వ వైభవ మొదవున్‌. 307 


ప్రతిపదార్థం: నలిన+అక్షీ! = పద్మములవంటి నేత్రములు గల గౌరీ! నానీ సంవాదము = మనఇరువురి యొక్క సంభాషణ; 
ఎవ్వండు = ఎవడు; శుచి+ఐ = పరిశుద్దుడై; నైష్టిక జనులకున్‌ = నిష్టగల మనుజులకు; ఆదరము+ఎసంగన్‌+కాన్‌ = గౌరవం 
అతిశయించగా; చెప్పును = చెప్పుతాడో; వానికిన్‌ = అట్టివాడికి; నిత్య+అమరత్వ+వైభవము = శాశ్వతమైన దివ్యత్వ సంపద; 
ఒదవున్‌ = లభిస్తుంది. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 769 


తాత్పర్యం: 'కమల పత్రాలవంటి కన్నులు గల దేవీ! మనఇద్దరి సంభాషణం ఎవడు పరిశుద్దుడై గౌరవ బుద్దితో 
(శద్దాభక్తులు గల జనులకు చెప్పుతాడో అతడికి శాశ్వతమైన దేవతాత్వ వైభవం లభిస్తుంది. 


క. మన సంవాదం బెవ్వరు । వినిరి నియతి నజ్జనులకు విభవము. దేజం 

బును గీర్తియు నాయువు శ్రీ । యును నారోగ్యంబుం గల్లు నుత్సలనయనా!' 308 
ప్రతిపదార్థం: ఉత్సలనయనా! = కలువ రేకులవంటి కన్నులుగల దానా! ఓ కలువకంటీ!; మనసంవాదంబు = మన ఇద్దరి 
సంభాషణ; ఎవ్వరు = ఎవరు; నియతిన్‌ = భాగ్యవశాన; వినిరి = విన్నారో; ఆ+జనులకున్‌ = ఆ నరులకు; విభవమున్‌ = 
ఉన్నత స్థితీ; తేజంబున్‌ = శక్తి ప్రకాశం; కీర్తియున్‌ = యశస్సు; ఆయువున్‌ = ఆయుష్యమూ; శ్రీయును = సంపత్తి; 
ఆరోగ్యంబున్‌ = అనామయమూ; కల్లున్‌ = సమకూడుతాయి. 
తాత్సర్యం: కలువ రేకులవంటి కన్నులదానా! మన సంవాదం ఎవరు పూర్వజన్మకృత పుణ్యవశాన ఆలకిస్తారో, 
అటువంటి మనుజులకు ఉన్నతస్థితి; తేజస్సు, యశస్సు, ఆయుస్సు, ఐశ్వర్యమూ, ఆరోగ్యమూ సమకూడుతాయి.” 


క. “అని నిర్దేశించి శివుండు | చనియె; శివయు. గొలువుతోన చనె; నిద్దెసకుం 
జని రన వశమే? యద్భుత । మనిరూప్యం బప్రతర్మ్య మది శ్రీ రమణా! 309 


ప్రతిపదార్థం: శ్రీరమణా! = ఇందిరావల్లభా! శ్రీకృష్ణా; అని నిర్దేశించి = అని ఉపదేశించి; శివుడు = శంభుడు; చనియెన్‌ 

= కొలువు చాలించి వెళ్ళాడు; శివయున్‌ = శాంభవి కూడ; కొలువు తోన = కొలువుతోడనే; చనెన్‌ = వెళ్లిపోయింది; 

ఈ+దెసకున్‌ = ఈ దిక్కునకు; చనిరి+అనన్‌ = వారు వెళ్ళారు అని చెప్పుటకు; వశమే? = శక్యమా? కాదని భావం; అది 

= ఆ పార్వతీ పరమేశ్వరులు ఎచ్చటి కేగినారన్నది; అద్భుతము = ఆశ్చర్యజనకం; అనిరూప్యంబు = నిర్ణయించుటకు 
a 5 ర్ల 

వీలుకానిది; అప్రతర్య్యము = ఊహించటానికి సాధ్యపడనిది. 


తాత్సర్యం: “కృష్ణా! ఆ విధంగా ఉపదేశవాక్యాలు చెప్పి పరమేశ్వరుడు వెళ్ళాడు. కొలువు విరియగానే పరమేశ్వరి 
కూడ వెళ్ళిపోయింది. వారు ఏ దిక్కునకు వెళ్ళారో చెప్పటానికి ఎవరితరమూ కాదు. అది ఆశ్చర్యజనకం. 
నిర్ణయించుటకూ, ఊహించుటకూ సాధ్యపడని విషయం.” 


క. అని పలికి నారదుండు 'నా । వినిన కనిన యద్దుతంబు వినిపించితి ని 
కనియెం గృష్టుని సభ్యుల | మనంబు లానంద పూర మగ్నము లయ్యెన్‌. 310 


ప్రతిపదార్థం: అని పలికి = అని వచించి; నారదుండు = నారద మహర్షి కృష్ణునిన్‌ = కృష్ణునుద్దేశించి; నా వినిన = నేను 
విన్నట్టి; కనిన = చూచినట్టి; అద్భుతంబున్‌ = వింతను; నీకున్‌ = నీకు; వినిపించితిన్‌ = తెల్పినాను; అనియెన్‌ = అని 
పలికాడు; సభ్యులమనంబులు = సభలో ఉన్న వారి యొక్క చిత్తములు; ఆనంద పూరమగ్నములు+అయ్యెన్‌ = సంతోషమనెడు 
వెల్లువలో మునిగి పోయాయి. 


తాత్సర్యం: అట్లా వచించి నారదమహర్షి శ్రీ కృష్ణగగవాను నుద్దేశించి 'నేను విన్నట్టి చూచినట్టి వింతను నీకు వినిపించాను 
a) న్‌ యలు యు యు 
స్వామీ! అని పలికాడు. సభలో ఉన్న జనుల మనసులు ఆనంద మనెడు రసప్రవాహంలో మునుకలు వేశాయి.” 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని యిట్లు భీష్ముం డుమామహేశ్వర సంవాదం బనుపుణ్యకథ చెప్పిన ధర్మృతనయుండు సోదర 

సహితంబుగా( బ్రమోదరసభరితుందై. 311 
ప్రతిపదార్థం: అని+ఇట్టు = అని ఈ ప్రకారం; భీష్ముడు = గాంగేయుడు, ఉమామహేశ్వర సంవాదంబు = పార్వతీ పర 
మేశ్వరుల పరస్పర సంభాషణ; అను పుణ్యకథ = అనే పవిత్రమైన గాథ; చెప్పినన్‌ = తెలుపగా; ధర్మతనయుండు = యముని 
కుమారుడైన యుధిష్టిరుడు; సోదర సహితంబుగాన్‌ = తమ్ములతో కూడ; ప్రమోదరసభరితుండు+ఐ = ఆనందరసంతో 
నిండిన వాడై. 


తాత్సర్యం: అని భీష్ముడు పార్వతీ పరమేశ్వరుల సంవాదమనే పవిత్రగాథను ధర్మనందనుడికి తెలుపగా విని 
అతడు తనతమ్ములతో పాటు సంతోష రసభరిత హృదయుడయ్యాడు. 


భీష్ముండు ధర్మజునకు. బరప్రాస్తి హేతుభూతం బగు జప విశేషంబు దెలుపుట. (సం.13 అను 17-5). 


సీ. అతనికి బ్రణమిల్లి 'యనఘ! పరప్రాప్తి । యెద్దాన సమకూరు? నెలుంగం జెప్పు' 
మనిన నతండు 'నారాయణధ్యాన పూ । జాస్తుతి తత్మథా శ్రవణనిరతి 
యమ్మేలు గావించు; నధిప! విద్వజ్ఞన ; సంరక్షణము కల్మషముల( బాపు; 
వేశ్య యొక్కత తొల్లి విద్వాంసు నొకరిని । మ్రుచ్చని తలవరుల్‌ మోద జూచి 


తే. “యిత(డు మావాండు మీరిది యేటి కాగ । డంబు చేసెద? రని మోక్షణంబు చేసి 
యాసుకృతమున బ్రాహ్మణియై జనించె6 | దగగ నర్చింపు మీవు విద్వజ్ఞనముల.' 312 


ప్రతిపదార్థం: అతనికిన్‌ = కురుపితామహుడైన భీష్ముడికి; ప్రణమిల్లి = నమస్కరించి; అనఘ! = దోషరహితుడా! ఓ 
పుణ్యపురుషా!; పరప్రాప్తి = మోక్షం లభించటం; ఏ+దానన్‌ = ఏ విధంగా; సమకూడున్‌ = కలుగుతుందో; ఎణు(గన్‌+చెప్పుము 
= నాకు తెలిసేటట్టు చెప్పుము; అనినన్‌ = అని ధర్మజుడు ప్రశ్నించగా; అతండు = భీష్ముడు; అధిప! = ఓ ధర్మరాజా! 
నారాయణధ్యాన పూజాస్తుతి = శ్రీ మన్నారాయణుడిని ధ్యానించటం, పూజించటం, స్తోత్రం చెయ్యటం; తత్‌+కథాశ్రవణనిరతి 
= ఆ మహానుభావుడి చరిత్రలు వినటంలో ఆసక్తి; ఆ+మేలు = ఆ శ్రేయస్సును; కావించున్‌ = కలిగిస్తుంది; విద్వత్‌+జన+ 
సంరక్షణము = పండితులైన వాళ్ళను చక్కగ కాపాడటం అనేది; కల్మషములన్‌ = పాపాలను; పాపున్‌ = తొలగిస్తుంది; తొల్లి 
= మునుపు; వేశ్య ఒక్కత = ఒక బోగముది, పడుపుకత్తె; విద్వాంసున్‌+ఒకరిని = ఒక |ప్రాజ్ఞుడిని; తల వరుల్‌ = తలారులు, 
కావలికాం(డ్రు (గ్రామాలలో, పట్టణాలలో రాత్రులందు దొంగలు పడకుండ గస్తు తిరిగేవాళ్ళు) ముచ్చు+అని = చోరుడని, 
దొంగ అని; మోందన్‌ = కొట్టగా; చూచి = కనుగొని; ఇతండు మావాడు; మీరు; ఏటికిన్‌ = ఎందుకు, ఇది; ఆగడంబు 
చేసెదరు = చెడ్డపనిచేస్తున్నారు; అని = అని పల్కి; మోక్షణంబు చేసి = ఆ పండితునికి తలారుల నుంచి విముక్తి గలిగించి; 
ఆ సుకృతమునన్‌ = ఆ పుణ్యంచేత; బ్రాహ్మణి+ఐ = బ్రాహ్మణ (స్త్రీగా; జనించెన్‌ = పుట్టింది; ఈవు = నీవు; తగంగన్‌ 
= ఒప్పిదంగా; విద్వత్‌+జనములన్‌ = పండిత సమూహమును; అర్భింపుము = పూజించుము. 

తాత్సర్యం: ధర్మజుడు భీష్ముడికి నమస్కరించి 'పుణ్యపురుషా! పరమపదం ఏ విధంగా లభిస్తుందో సెలవియ్యం' 
డని వేడుకొన్నాడు. అందుకు గాంగేయుడు 'కుంతీనందనా! పరమపదం శ్రీమన్నారాయణుడిని ధ్యానించటం, 
పూజించటం, స్తుతించటం, ఆయన పుణ్యకథలు ఆసక్తితో ఆకర్షించటం వలన ప్రాప్తిస్తుంది. మోక్షానికి ప్రతి 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 771 


బంధకమైన దురితాలన్నీ పండితులను సంరక్షించటం వలన తొలగి పోతాయి. పూర్వం ఒక పడుపుకత్తె తలారులు 
ఒక విద్వాంసుడిని చోరుడని భావించి చావ మోదుతుంటే చూచింది. 'మీరు నిరపరాధిని బాధిస్తున్నారు. ఇతడు 
మావాడు” అని చెప్పి వారి బారినుంచి ఆ విద్యాంసుడికి విముక్తి కల్గించింది. ఆ పుణ్యఫలంగా ఆమె మరుజన్మలో 
భూసురకాంతగా పుట్టింది. కనుక నీవు పండితులను సమాదరించుము”. 


వ. అనిన విని యుధిష్టిరుండు “దారిద్ర్య వ్యాధి శోకంబులకు శాంతి సంపాదింపంజాలు జపం బెయ్యది? 
చెప్పవే యనుటయు ననిమిషనదీ నందనుండు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వినాయక, విశాఖ, వహ్ని 
వాయు, చంద్రాదిత్యులను, శక్ర వరుణ, యమ, కుబేరులను, సురభిని, సముద్రంబులను, గంగాది 
మహానదులను, మరు దశ్వివసురుద్రాది దేవతలను, బితృదేవతలను, వాలఖిల్యాది సిద్దులను, వేదవ్యాస 
వాల్మీకి నారదాగన్న గౌతమ కశ్యపాత్రికణ్వాది మహామునులను, రంభాద్యప్పరః స్త్రీలను, 
ధర్మతపస్సత్యములను, నహో రాత్రంబులను, దారాగ్రహంబులను, నశ్విన్యాది తారకంబులను, మాసర్హు 
వత్సరంబులను, వైనతేయ కాద్రవేయులను, గాశీక్షేత్ర కురుక్షేత్రాది పుణ్య క్షేత్రంబులను, నైమిశారణ్య 
దండకారణ్యాది పుణ్యారణ్యంబులను, మేరు హిమవత్రైలాసాది ప్రభూత శైలంబులను, దిబభోభూములను, 
బుణ్యభూరుహంబులను, భూసురులను, జక్రవర్తులను, రాజులను, బరమభక్తిం దలంచి, కీర్తించి, 
నమస్కరించి 'యీ సమూహం బంతయు నన్ను రక్షించి నాకు నాయురారో గ్యైశ్వర్యాభి వృద్ధి 
పరమానందంబు లభినందనపూర్వకంబుగా నిచ్చు. గావుత మని యిచ్చం గోరి 'యో న్నమో భగవతే 
వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమస్సర్వలోక గురవే, నమస్సర్వలోక పిత్రే నమ సర్వలోక 
పితామహాయ, నమస్పర్వలోక ప్రపితామహాయ, నమ స్పర్వలోక ప్రధానాయ, నమ స్పర్వలోకేశ్వరాయ, 
నమ స్సర్వలోక విశిష్టాయ, నమ స్పర్వలోక సుఖప్రదాయ, నమ స్సర్వలోకకర్తే, నమ స్పర్వలోకభర్రే, నమ 
స్సర్వలోకహర్త, నమ సర్వలోక నిధయే, నమ సర్వలోక నిధానాయ, నమ స్పర్వలోకోద్ధవకరాయ, నమో 
విష్ణవే, ప్రభవిష్ణవే యని పఠించుట మహాజపంబు. 313 


ప్రతిపదార్థం: అనినన్‌ విని = అని భీష్ముడు చెప్పగా ఆలకించి; యుధిస్టిరుండు = ధర్మజుడు; దారిద్ర్య వ్యాధి శోకంబులకున్‌ 
కేదరికానికి, రోగాలకు, దుఃఖాలకు; శాంతిన్‌ = ఉపశమనమును; సంపాదింపన్‌+చాలు = సమకూర్చగలుగునట్టి; జపము 


మంత్రజపం; ఏ+అది = (ఎయ్యది) ఏది; చెప్పవు+ఏ = చెప్పవా; అనుటయున్‌ = అని అడుగగా; అనిమిషనదీనందనుండు 


దేవతలనది మందాకిని యొక్క కుమారుడు భీష్ముడు; (బ్రహ్మవిష్ణు మహేశ్వరులను = త్రిమూర్తులను; వినాయక = 
గణపతి; విశాఖ = కుమారస్వామి; వహ్ని = అగ్నిదేవుడు; వాయు = వాయుదేవుడు; చంద్ర+ఆదిత్యులను = చంద్రుడు, 
సూర్యుడు అనువారిని; శక్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; యమ = యముడు; కుబేరులను = ధనాధిపతి కుబేరుడు 
అనువారలను; సురభిని = కామధేనువును; సముద్రంబులను = సప్తసాగరాలను; గంగా+ఆదిమహానదులను = గంగమొదలైన 
గొప్పనదులనూ; మరుత్‌ = సప్తమారుతాలను; అశ్సి = అశ్వినీ పుత్రులు దేవవైద్యులిద్దరినీ; వసు = అష్టవసువులు; రుద్ర 
= ఏకాదశ రుద్రులు, ఆది = మొదలైన; దేవతలను = వేల్పులను, సురలను; పితృదేవతలను = అర్యముడు మున్నగు 
పితృదేవతలను; వాలఖిల్య+ఆది+సిద్దులను = వాలఖిల్యులు మొదలైన బుషులను; వేదవ్యాస, వాల్మీకి, నారద, అగస్త్య, 
గొతమ, కశ్యప, అత్రి; కణ్వ+ఆది = కణ్వుడు మొదలుగాగల; మహామునులను; రంభా+ఆది = రంభ మొదలైన; అప్పురః 
(స్త్రీలను = అప్పురసలను; ధర్మ తపః సత్యములను = ధర్మమును, తపస్సును, సత్యమును; అహః+రా(తంబులను = 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 


పగళ్ళను, రాత్రులను; తారా (గహంబులను = తారలను, నవగ్రహాలను; అశ్వినీ+ఆది తారకంబులను = అశ్విని, భరణి 
మొదలైన ఇరువదేడు నక్షత్రాలను; మాస+బుతు(మాసర్హు); చైత్రము, వైశాఖం మున్నగు పన్నెండు నెలలు, వసంతం, (గ్రీష్మం 
మొదలైన ఆరు బుతువులను; వత్సరంబులను = ప్రభవ, విభవ మొదలైన అరవై సంవత్సరాలను; వైనతేయ = వినతాపుత్రుడైన 
గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రులను; కాద్రవేయులను = కద్రువకొడుకులు వాసుకి, అనంతుడు మున్నగు సర్పరాజులను; 
కాళీక్షేత్ర) కురుక్షేత్ర; ఆది = మొదలైన, పుణ్యక్షేత్రంబులను = పవిత్ర (ప్రదేశాలను; నైమిశ+అరణ్య; దండకా+అరణ్య; ఆది 
= మొదలైన, పుణ్య+ అరణ్యములను = పావనములైన తపోవనాలను; మేరు = మేరువు; హిమవత్‌ = హిమవంతం; కైలాస 
= కైలాసం; ఆది = మున్నగు, ప్రభూతశాలంబులను = ఎత్తైన కొండలను, గొప్ప పర్వతాలను; దిక్‌+నభస్‌+భూములను = 
దిక్కులు, ఆకాశం, భూమి అనువాటిని; పుణ్యభూరుహంబులను = పవిత్రములైన కల్పవృక్షం మొదలైన వృక్షరాజములను; 
భూసురులను = (బ్రాహ్మణులను; చ(క్రవర్తులను = సార్వభౌములను; రాజులను = నరేశ్వరులనూ; పరమభక్తిన్‌ = మిక్కిలిభక్తితో; 
తలంచి = స్మరించి; కీర్తించి = కొనియాడి, పొగడి; నమస్కరించి = (మొక్కి; ఈ సమూహంబు+అంతయున్‌ = పైనుడివిన 
మొత్తము; నన్నున్‌ రక్షించి = నన్ను కాపాడి; నాకున్‌, ఆయుః+ఆరోగ్య+ఐ శ్యర్య+-అభి వృద్ది పరమ+ఆనందంబులు = 
ఆయుష్యం, ఆరోగ్యం, సంపదల యొక్క పెంపు, మిక్కుటమైన సంతోషం అనువాటిని; అభినందనపూర్వకంబుగాన్‌ = 
సంతోషపురస్సరంగా, (ప్రశంసా పూర్వకంగా; ఇచ్చున్‌+కావుతన్‌+అని = (ఇచ్చుగావుతమని) = (ప్రసాదించుగాక అని; ఇచ్చన్‌ 
= మనస్సులో; కోరి = కాంక్షించి; ఓమ్‌+భగవతే వాసుదేవాయ నమః = భగవంతుడైన వాసుదేవుడి కొరకు నమస్కారం; 
పురుషోత్తమాయ నమః = పురుషోత్తముడికి వందనం; సర్వలోక గురవే నమః = సమస్తలోకములకు గురుడైన వాడికి 
నమోవాకం; సర్వలోకపిత్రే నమః = ఎల్ల జగములకు తండ్రి అయిన వాడికి ప్రణామం; సర్వలోక పితామహాయ నమః = 
సకల జగత్తులకు తాత అయినవాడికి అంజలి; సర్వలోక (ప్రపితామహాయ నమః = ఎల్లలోకాల తాతకు తం|డ్రియెనవాడికి 
(ముత్తాతకు) కేలు మోడ్పు; సర్వలోక ప్రధానాయ నమః = అఖిలలోకాలకు ప్రకృతి అయిన వాడికి ప్రణతి; సర్వలోక+ఈశ్వరాయ 
నమః = సమస్తలోకాలకు నాథుడయిన వాడికి నమస్సు; సర్వలోక విశిష్టాయ నమః = సమస్త భువనాలతో కూడిన వాడికి 
మొక్కులు; సర్వలోక సుఖప్రదాయ నమః = అన్ని లోకాలకు సౌఖ్యమొసగువాడికి నమస్కృతి; సర్వలోక కర్రే నమః = సమస్త 
జగములకు కర్త ఎవడో వాడికి జోహారు; సర్వలోకభ[ర్రే నమః = అన్ని లోకాలను కాపాడేవాడికి, భరించే వాడికి జోతలు; 
సర్వలోక హ్మర్రే నమః = సమస్త భువనాలను హరించేవాడికి జేజేలు; సర్వలోక నిధయే నమః = సకలలోకాలకు ఆధారమైన 
వాడికి ప్రణిపాతం; సర్వలోక నిధానాయ నమః = జగములన్నిటికి గుప్తనిధిగా ఉన్న వాడికి అభివాదం; సర్వలోక హితాయ 
నమః = సమస్త లోకాలకు మిత్రుడైన వాడికి ధన్యవాదం; సర్వలోక హితకరాయ నమః = అన్ని లోకాలకు మేలు చేసేవాడికి 
కై మోడ్పు; సర్వలోక+ఉద్భవాయ నమః = సమస్త లోకాలకు ఉత్పత్తి స్థానమైన వాడికి చేమోడ్సు; సర్వలోక+ఉద్భవ కరాయ 
నమః = సమస్తలోకాలను పుట్టించేవాడికి నతి; విష్ణవే, ప్రభ విష్ణవే నమః = వ్యాపనశీలుడికి, సామర్థ్యము, మహిమ కలవాడికి 
దోసిలొగ్గుతున్నాను; అని = అంటూ; పఠించుట = చదవటం; మహా జపంబు = గొప్పజపం. 

తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు 'తాతా! పేదరికం తొలగటానికి, రోగాలు మానటానికి, దుః 
ఖాలు తీరటానికి తగిన జప మేదో సెలవియ్యం'డని అర్థించాడు. అపుడు గంగాతనయుడు “కుంతీ నందనా! 
(బ్రహ్మవిష్ణుమహేశ్య్వరులనూ, గణపతినీ, కుమారస్వామినీ, అగ్ని వాయుదేవుళ్ళనూ, చంద్రసూర్యులనూ, 
ఇంద్రవరుణయమ కుబేరులనూ, కామధేనువునూ, సప్తసముద్రాలనూ, గంగ మొదలైన పవిత్ర తీర్ణాలనూ, 
సప్తమరుత్తులనూ (వాయువులనూ), అశ్వినీ దేవతలనూ, అష్టవసువులనూ, ఏకాదశరుద్రులనూ, అర్యముడు మున్నగు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 773 


పితృ దేవతలనూ, వాలఖిల్యాది మహర్షులనూ, వ్యాసుడు, వాల్మీకి, నారదుడు, అగస్త్యుడు, గౌతముడు, కశ్యపుడు, 
అత్రి, కణ్వుడు మున్నగు మౌనీంద్రులనూ, రంభ మొదలైన అచ్చర బోటులనూ, ధర్మము, తపము, సత్యము 
అనువాటినీ, రాత్రులను, పవళ్లను, తారలను, నవ (గ్రహాలను, అళ్విన మొదలైన ఇరువది యేడు నక్షత్రాలనూ, 
నెలలు, బుతువులు, సంవత్సరాలుగా ఉన్న కాలమునూ, గరుత్మంతుడు మున్నుగాగల వినతాపుత్రులు పక్షీంద్రులనూ 
ఆదిశేషుడు మొదలుగా గాల కద్రువ కొడుకులు సర్పరాజులనూ, కాశీ క్షేత్రం, కురుక్షేత్రం మున్నగు పవిత్ర 
స్థలాలనూ, వైమిశారణ్యం, దండకారణ్యం మొదలైన పత్ర వనభూములనూ, మేరు శైలం, హిమగిరి, కైలాస 
పర్వతం మొదలైన గొప్పకొండలను, దిక్కులను, ఆకాశాన్ని, ధరణిని, పావనములైన కల్పవృక్షం మున్నగు వనస్పతులనూ, 
బ్రాహ్మణులనూ, చక్రవర్తులను, రాజులను, మిక్కిలి భక్తితో స్మరించి, స్తుతించి, నమస్కరించి వీరంతా నన్ను 
కాపాడుదురుగాక! వీరంతా నాకు దీర్ణాయుష్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మిక్కుటమైన సంతోషం మెచ్చుతూ ఇత్తురుగాక!' 
అని మదిలో ఆకాంక్షించాలి. ఆవల 'వాసుదేవా! పురుషోత్తమా! సమస్త జగద్గురూ! సమస్త లోకాలకు తండ్రి అయిన 
వాడా! సమస్త లోకాలకు తాత అయినవాడా! సమస్త లోకాలకు ముత్తాత అయినవాడా! సమస్త లోకాలకు (ప్రధానమైన 
వాడా! సమస్త లోకాలకు (ప్రభువైనవాడా! సమస్త లోకాలతో కూడినవాడా! సమస్త లోకాలకు సౌఖ్యం |ప్రసాదించేవాడా! 
సమస్త లోకాలకు కర్త అయిన వాడా! సమస్త లోకాలకు భర్త అయిన వాడా! సమస్త లోకాలను హరించేవాడా! సమస్త 
లోకాలకు ఆధారభూతుడా! సకల లోకాలకు దాపుడుధనంగా ఉన్నవాడా! సకల లోకాలకు చెలికాడా! సకల 
లోకాలకు మేలు కూర్చేవాడా! సర్వ లోకాలకు ఉత్పత్తిస్థానమైన వాడా! సర్వ లోకాలను జన్మింపజేసేవాడా! అంతట 
వ్యాపించువాడా! ప్రభావం కలవాడా! నీకు వందనం, అభివందని మంటూ ఈ మం(త్రమును పఠించటం మహాజపం. 
విశేషం: సర్వదారి(ద్రాలనూ, సర్వదుఃఖాలనూ పోగొట్టి మోక్షం (ప్రసాదించే మంత్రం చెప్పుమని ధర్మరాజు అడిగినప్పుడు 
భీష్ముడు విష్ణుమం[త్రోపదేశం చేశాడు. భగవన్మంత్రా లనేకం. వాటిల్లో వ్యాపకమంత్రాలు ్రేష్టాలు. భగవంతుడి స్వరూప 
గుణ చేష్టితాలను సంపూర్ణంగా తెలిపేవి వ్యాపకమం(త్రాలు. “నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః 
ప్రచోదయాత్‌” అని విష్ణు గాయత్రిలో తెల్పబడిన ఆ మూడు మంత్రాలు మాత్రమే (శ్రేష్టమైనవి. 
“యథా సర్వేషు వేదేషు నాస్తి నారాయణా త్సరః, 
తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః.” 

సకలవేదాలలో నారాయణుడిని మించిన వేల్పులేనట్టే అన్ని మంత్రాలలో అష్టాక్షరిని మించిన మంత్రం లేదు. 
అనగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే, అనే రెంటికన్నా “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ 
మహామంత్రం పరమోత్తమం. 

మంత్రంలో మొదటిపదం ఓంకారం. అదే ప్రణవం. దీనిలో అ,ఉ,మ అనే మూడక్షరా లున్నాయి. ఈ మూడక్షరాలు 
మూడు కుండలలో ఉన్న దధిని మథించి వెన్నను తీసినట్టుగా బుగ్యజుస్సామములనే మూడు వేదాలనుండి తీయబడ్డాయి. 
కనుక ఓంకారం వేదసారం. ఇందులోని అకారం “అవ రక్షణే” అను ధాతువు నుంచి ఏర్పడింది. అది సకల జగత్కారణుడూ, 
సర్వరక్షకుడూ అయిన లక్ష్మీ వల్లభుడికి వాచక మవుతున్నది. అందుచే అకారమునకు నారాయణుడు అని అర్థం. “అక్షరాణాం 


అకారో౨_స్మి”-- అక్షరాలలో అకారాన్ని నేను అని గీతలో భగవానుడు నుడివాడు. అతడు తన్ను స్మరించే జీవులకు 
అనర్థాలను తొలగించి అపేక్షితాలను అనుగ్రహిస్తాడు. (ప్రణవంలో మొదటి అక్షరం తరువాత రెండవ అక్షరం ఉకారం. 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉకారం ఏవకారార్థం అనగా అతనికే అంటే అకారవాచ్యుడైన నారాయణుడికే, మరెవ్వరికినీ కాదు, అని అర్థం. మూడవ 
పదం మకారం. మకారం జీవవాచకం. అనగా జీవుడు మకారశబ్దవాచ్యుడు. అతడు కేవలం నారాయణుడికే చెందినవాడు 
తప్పు తనకుగాని, మరెవ్వరికిగానీ చెందిన వాడు; సంబంథపడినవాడు. కాడని భావర, సర్వదేశ సర్వకాల సర్యావస్థలయందు 
పరమాత్మకు కైంకర్యం, సేవ, దాస్యం, చేస్తూ ఉండదగినవాడు జీవుడు అనే అర్థం ప్రణవం వలన గోచరిస్తుంది. ఇక్కడ 
మరో విషయం గమనించాలి. రక్షకుడు అకారశబ్దవాచ్యుడైన నారాయణు డైనప్పటికినీ, రక్షించబడే టప్పుడు మాతృసంబంధం 
అనగా లక్ష్మీ సంబంధం జీవుడికి అనుసంధేయం. ఆమె విష్ణువక్ష స్థలాన్ని వీడినప్పుడే అకారమనే అక్షరాన్ని ఎడబాయటం 
సంభవిస్తుంది. కనుక అకారం నారాయణుడితో పాటు లక్ష్మికి గూడ వాచకమే అవుతుంది. 


6 


అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా” 
సూర్యుడిని ప్రభవలె, కాంతి వలె శ్రీరాముడిని వదలి ఉండలేను అని సీతాదేవి - 
“ అనన్యా హి మయా సీతా భాస్కరేణ ప్రభా యథా” 
రవిని వదలి (ప్రభవలె జానకిని వదలి నే నుండలేను అని శ్రీరాముడు పలికి ఉన్నారు (శ్రీమద్రామాయణం) 


6 


రాఘవత్వే౭_ భవ త్సీతా రుక్మిణీ కృష్ణజన్మని, 
అన్యేషు చావతారేషు విష్ణో రేషానపాయినీ.” 


“ దేవత్వే దేవ దేహేల. యం మానుషత్వే చ మానుషీ, 


(a 


విష్ణో రేహానురూపాం వై కరోత్యేషా౭. ౭ త్మన స్తనుమ్‌.” 


ఇత్యాది స్తుతులు లక్ష్మీనారాయణులకు ఎడబాటెప్పుడూ లేదని చాటుతున్నాయి. కనుక అకారమునకు విష్ణుసంబంధం 
చేత లక్ష్మి అనే అర్థం సిద్దిస్తుంది అని (ప్రత్యేకించి చెప్పపనిలేదు. ఉకారమునకు లక్ష్మి అనే అర్థం చెప్పడానికి అవధారణార్థమే 
యుక్తమని పెద్దల నిర్వచనం. అందువలన జీవుడు లక్ష్మీనారాయణు లిద్దరికీ దాస్యవృత్తి నెరపుతూ ఉండవలసిన వాడని 
తెల్లమవుతుంది. 


“ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ద్యాదశాక్షరీ మంత్రంలో ఓం తరువాత ప్రయుక్తమైన శబ్దం నమః. దీనిలో 
న, మః అని రెండు పదాలున్నాయి. అవి నే నున్నది (ఆత్మ, జీవుడు) నాసేవ కొరకు గాదు; పరులసేవ కొరకు గాదు; 
భగవంతుడి సేవకొరకే - అనే అర్థాన్ని వెల్లడిస్తాయి. నేను నాకు గాని, ఇతరులకు గాని, సంబంధపడిన వాడిని కాను; ఆ 
పరమాత్మకే సంబంధించిన వాడిని - అని భావిస్తూ జీవుడు తాను సల్సే కైంకర్య రూపమైన కర్మయందు కర్తత్వ భోకృత్వబుద్ది 
మాని, పరమాత్ముడే తన పరికరమైన నాచేత తన కైంకర్యమును తానే చేయించుకొంటున్నాడు. తానే దాని ఫల 
మనుభవిస్తున్నాడు. ఇందులో నా(ప్రసక్తి ఏమీ లేదు అని భావిస్తూ పరమాత్ముడికి దాస్యం సల్ఫాలి అని నమశళ్ళబ్దము యొక్క 
అర్జతాత్పర్యాలు. 

భగవంతుడు, వాసుదేవుడు అను రెండు పదాలు చతుర్ధీ విభక్త్యంతాలుగా మారినపుడు భగవతే వాసుదేవాయ అనే 
విశేషణ విశిష్టమైన భగవన్మం(త్రాన్ని బుషులచే పరికీర్తితమైనదాన్ని కురుపితామహుడు, మహామహుడు భీష్ముడు ధర్మపుత్రుడికి 
ఉపదేశించాడు. భగవంతుడైన వాసుదేవుడికే తప్ప నాసేవ నా కొరకు గాదు; అన్యులకొరకూ కాదు అని ఆ మంత్రానికి 
భావం ఏర్పడుతుంది. భగవంతు డనగా జ్ఞానబలైశ్యర్య వీర్యశక్తి తేజస్సులు అనే షాడ్గణ్యసంపత్తి కలవాడు. వసుదేవుని 
కుమారుడైన శ్రీకృష్ణుడనిగాని, తనయందు సమస్తం వసించగా తాను అన్నిటి యందు నివసించేవాడు అనిగాని వాసుదేవుడనే 
మాటకు అర్థం. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 775 


క పాపంబులును భయంబులు । నాపదలుం బాయు నిమ్మహాజపమున ధా 

త్రీపాలోత్తమ! శుభములు । ప్రాపించును ధర్మతత్పరత సిద్దించున్‌.” 314 
ప్రతిపదార్థం: ధాత్రీపాల+ఉత్తమ = రాజులలో శ్రేష్టుడా! ఈ+మహాజపమునన్‌ = ఈ గొప్ప మంత్రము యొక్క ఆవృత్తి 
చేత; పాపంబులును = పాతకాలు; భయంబులున్‌ = భయాలు; ఆపదలున్‌ = విపత్తులు, కడగండ్లు; పాయున్‌ = 
తొలగుతాయి; శుభములు = మంగళములు, ఇహపరసౌఖ్యాలు; 'ప్రాపించును = సమకూడుతాయి; ధర్మతత్సరత = 
ధర్మమందు ఆసక్తి; సిద్ధించున్‌ = లభిస్తుంది. 
తాత్పర్యం: రాజులలో (శ్రేష్టుడవైన ధర్మజా! ఈ విష్ణుమం(త్ర జపంచేత పాతకాలు, భయాలు, కష్టాలు తీరుతాయి. 
శుభాలు, ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ధర్మమందు ఆసక్తి కలుగుతుంది. 


వ. అని యిట్లు గంగాపుత్తుం దజాతశత్రునకు సర్వసిద్దికరం బయిన యిమ్మహాజపం బుపదేశించెనని చెప్పి 
గా డా థి 
తదనంతర సత్మథ లాకర్ణింపు మని పలికి జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. 315 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; గంగా పుత్రుండు = గంగాదేవి కుమారుడు భీష్ముడు; అజాతశత్రునకున్‌ = విరోధులు లేని 
ధర్మజుడికి; సర్వసిద్దికరంబు = అన్ని శుభాలు ఇచ్చునట్టి; ఈ+మహా జపంబున్‌ = ఈ గొప్ప మంత్ర జపాన్ని; ఉపదేశిం 
చెన్‌= బోధించాడు; అని చెప్పి; తత్‌+అనంతర+సత్కథలు = ఆ పిదప జరిగిన మంచి వృత్తాంతాలు; ఆకర్షింపుము = 
ఆలకించుము, వినుము; అని పలికి; జనమేజయునకున్‌ = శ్రోత అయిన జనమేజయమహారాజునకు; వైశంపాయనుండు= 
కథకుడైన వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడనే పేరుగల మహర్షి ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: ఆ విధంగా భీష్ముడు ధర్మరాజుకు అన్ని శుభాలూ, భోగమోక్షాలూ (ప్రసాదించే విష్ణుమం(త్రం 
ఉపదేశించాడు - అని చెప్పి అవతలి కథ వినుమని జనమేజయ మహారాజుతో వైశంపాయన మహర్షి ఇట్టా అన్నాడు. 


తే. 'మనుజనాథ! యశేషధర్మములు సర్వ । పావనములు శాంతనవుండు బహువిధముల. 

జెప్ప నిమ్మెయి విని యుధిష్టిరుండు భక్తి | న మ్మృహాత్ముని నిట్లని యడిగె మజియు. 316 
ప్రతిపదార్థం: మనుజనాథ = జనమేజయమహారాజా!; సర్వపావనములు = అన్ని విధముల పవిత్రము చేయునట్టి; అశేష 
ధర్మములు = ఎల్లధర్మాలు; శాంతనవుండు = శంతను మహారాజు పుత్రుడైన భీష్ముడు; బహువిధములన్‌ = పలురీతుల; 
చెప్పన్‌ = తెల్పగా; ఈ+మెయిన్‌ = ఈ విధంగా; విని; యుధిస్టిరుండు = ధర్మజుడు; భక్తిన్‌ = భక్తితో; ఆ+మహా+ఆత్మునిన్‌ 
= ఆ దొడ్డమనసుగల భీష్ముడిని; మజియున్‌ = ఇంకనూ; ఇట్టు+అని+అడిగెన్‌ = ఈ విధంగా (ప్రశ్నించాడు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! పాపా లన్నిటిని పోకార్చి పవిత్రమొనర్చు సకలధర్మాలు శంతను పుత్రుడైన భీష్ముడు 
పెక్కు రీతుల చెప్పగా విని మళ్ళీ ధర్మజుడు మహానుభావుడైన గాంగేయుడిని ఇట్టా ప్రశ్నించాడు. 


చ. “అత డొకరుండ లోకముల కన్నిటికిన్‌ మహనీయమైన దై 
వతము( బరాయణంబు నను వైభవ మెవ్వని కొప్పు? నర్దన 
స్తుతి రతి నెవ్వనిం గొలిచి శోభన మొందు జనంబు? మేలు నా 
నతిశయ మొంది నీకు మతమై చను నెయ్యది ధర్మకోటిలోన్‌? 317 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అతండు+ఒకరుండు+అ = ఆతడొక్కడే; లోకములకున్‌+అన్నిటికిన్‌ = సమస్తలోకాలకు; మహనీయము+ఐన 
= పరమోత్తమమైన; దైవతము = దైవము; పర+అయనంబున్‌+అను = పొందదగిన వాడనునట్టి; వైభవము = గొప్పతనము; 
ఎవ్వనికిన్‌+ఒప్పున్‌ = ఎవ్వడికి తగి ఉన్నదో; అర్భన స్తుతిరతిన్‌ = భక్తితో పూజించటం, గుణములను కీర్తించటం అనే 
సేవలందు గల ప్రీతితో, ఆసక్తితో; జనంబు = (ప్రజ; ఎవ్వనిన్‌ = ఏ పురుషోత్తముడిని; కొలిచి = భజించి; శోభనము+ఒందున్‌ 
= శుభమును పొందునో అనగా భోగమోక్షములు చెందునో; ధర్మకోటిలోన్‌ = పుణ్యాలన్నింటిలో; ఏ+అది = (ఎయ్యది) 
ఏది; మేలునాన్‌ = మంచిదిగా, (శ్రేష్థ్రమైనదిగా; అతిశయము+ఒంది = ఆధిక్యం చెంది; నీకున్‌ = నీకు; మతము+ఐ = 
ఇష్టమై; చనున్‌? = ఒప్పుతున్నది? 

తాత్సర్యం: “పత్రామహా! లోకము (శాస్తాలు) లన్నింటిలో గొప్పదైవం ఎవరు? ఎవడు ఆశ్రయించదగిన మహిమతో 
విరాజిల్లుతున్నాడు? ఎవడిని భక్తితో పూజించి, ఎవడి గుణాలను కీర్తించి మానవులు శుభములు పొందుతున్నారు? 
ధర్మా లన్నింటిలో అతిశయించినదై, నీకు సమ్మతమైనదై, మేలు చేకూర్చే ధర్మమేది? 


తే. జపములం దెల్ల నుత్తమ జపము నాగ । నంచితంబయి తన్ను జపించు జంతు 
వునకు జన్మసంసార బంధనము లోపి । పాపు నెయ్యది? యెటి(గింపు పరమబోధ!' 318 


ప్రతిపదార్థం: పరమబోధ! = ఉత్తమ జ్ఞానం కలవాడా!; జపములందున్‌+ఎల్లన్‌ = అన్ని జపాలలో; ఉత్తమ జపమునాంగన్‌= 
(శ్రేష్టమైన జపమని; అంచితంబు+అయి = ఒప్పిదమై, పూజితమై; తన్నున్‌ = తనను; జపించు = ఆవృత్తి సల్పునట్టి; జంతువు 
నకున్‌ = జీవుడికి; జన్మసంసారబంధనములు = జనన మరణరూపమైన సంసారమనే కట్టు; ఓపి = సామర్థ్యం కలిగి; ఏ+ 
అది(ఎయ్యది) = ఏది; పాపున్‌ = తొలగిస్తుందో; ఎటీ(గింపు = నాకు తెల్పుము. 


తాత్సర్యం: పరమజ్ఞాన సంపన్నుడైన మహాత్మా! జపా లన్నింటిలో (శ్రేష్టమై, తనను జపించే వారికి జనన మరణ 
రూప సంసార బంధాలనుండి విముక్తి కలిగించే జపమేదో నాకు తెల్పుము.' 


వ. అని యడిగిన నాభూపతికి భీష్ముం డిట్లనియె. 319 
తాత్సర్యం: అని ప్రశ్నించిన ప్రభువైన ధర్మరాజుతో భీష్ము డిట్టా అన్నాడు. 


భీష్ముడు ధర్మజునకు నిష్ణుమంత్ర ధ్యానం బవశ్యానుష్టేయం బని చెప్పుట. (సం.13-135-4). 


(ఈక 


“అఖిలజగత్ర్రభు వగు దేవదేవు న | నంతుని( బురుషోత్తమాభిధాను 
నంచితనామ సహస్రకంబున సంస్తు । తించుచు సంతతోత్చిత మనస్కు. 

డై యజమాను( డవ్యయు.దైన యాతని । నర్షించుచును దృఢ ధ్యాన నిరతు€ 
డగుచు నమన్ము తి యాచరించుచు ననా । ద్యంతు న వ్విష్టు నధ్యక్షు నెల్ల 


తే. లోకములకు బ్రహ్మణ్యుం ద్రిలోక కీర్తి వర్ణనుని సర్వధర్మజ్ఞు వరదు లోక 
జ్‌ జ్‌ అతి న్‌ ar 
నాథు భూతభవోద్దవు నమ్మి భక్తిం । గొలిచి సర్వదుఃఖంబులం దొలంగ ద్రోచు. 320 


ప్రతిపదార్థం: అఖిలజగత్‌ ప్రభువు+అగు = సమస్తలోకాలకు నాథుడైన; దేవదేవున్‌ = (బ్రహ్మాది దేవత లందరికీ దేవుడైన; 
అనంతునిన్‌ = అంతం లేని వైభవం కలవాడిని, దేశకాల వస్తు పరిచ్చేదం లేని వాడిని; పురుష+ఉత్తమ+అభిధానున్‌ = 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 777 


పురుషోత్తముడనే పేరుగల వాడిని, పరమోదారుడిని; అంచిత = ఒప్పిదమైన; నామ సహస్రకంబునన్‌ = వేయినామాలతో; 
సంస్తుతించుచున్‌ = లెస్సగా కీర్తిస్తూ; సంతత+ఉత్ధిత+శమనస్కుండు+ఐ = ఎల్లప్పుడు పూనికతో కూడిన చిత్తం కలవాడై; 
యజమానుడు = పూజకుడు, పూజించేవాడు; అవ్యయు(డు+ఐన = నాశనంగాని, మార్పుగాని లేనివాడైన; ఆతనిన్‌ = ఆ 
పరమాత్ముడిని; అర్భించుచును = పూజిస్తూ; దృఢధ్యాన నిరతుండు+అగుచున్‌ = నిశ్చలమైన ధ్యానంలో ఆసక్తి కలవాడై; 
నమస్కృతి = వందనం; ఆచరించుచున్‌ = చేస్తూ; అనాద్యంతున్‌(న+ఆది+అంతున్‌) = ఆద్యంత శూన్యుడిని, మొదలు తుదిలేని 
వాడిని; ఆ+విష్ణున్‌ = సర్వ(త్రవ్యాపించిన వాడిని; ఎల్లలోకములకున్‌ = సమస్త భువనములకు; అధ్యక్షున్‌ = (ప్రభువైనవాడిని; 
సమస్తలోకాలను (ప్రత్యక్షంగా తిలకించే వాడిని; బ్రహ్మణ్యున్‌ = (బ్రహ్మకుగాని, బ్రాహ్మణుడికిగాని, తపస్సుకుగాని, వేదానికి గాని 
హితుడైన వాడిని; త్రిలోక కీర్తి వర్హనునిన్‌ = ముల్లోకాలకు కీర్తిని వృద్దిపొందించేవాడిని; సర్వధర్మజ్ఞున్‌ = సకలధర్మా లెరిగిన వాడిని; 
వరదున్‌ = భక్తులకు వరాలిచ్చేవాడిని; లోకనాథున్‌ = లోకస్వామిని; భూతభవ+ఉద్భవున్‌ = బీవులయొక్క సంసారానికి లేదా ఉనికికి 
కారణమైన వాడిని; నమ్మి = విశ్వసించి; భక్తిన్‌= భక్తితో; కొలిచి = సేవించి; సర్వదుఃఖంబులన్‌ = అన్ని చింతలను; తొలం 
గన్‌+త్రోచున్‌ = దూరంగా గెంటి వేస్తాడు. 

తాత్సర్యం: సమస్తలోకాలకు అధిపతియూ, బ్రహ్మాది దేవతలకు దేవుడూ, అంతంలేని వైభవం కలవాడూ, పురుషోత్తము 
డని ఖ్యాతి వహించినవాడూ అయిన పరమాత్మను వెయ్యి నామాలతో స్తుతిస్తూ ఎల్లప్పుడు పూనిక వహించిన 
చిత్తంతో గృహస్థుడు ఆద్యంత రహితుడైన ఆ పరమపురుషుడిని పూజిస్తూ, ధ్యానిస్తూ, నమస్కరిస్తూ అంతటా 
వ్యాపించినవాడున్నూ, భువనా లన్నింటికీ అధ్యక్షుడూ, బ్రహ్మణ్యుడూ, ముల్లోకాలకు కీర్తి పెంచేవాడూ, సకల 
ధర్మములు ఎరిగినవాడూ, భక్తులకు వరాలిచ్చేవాడూ, జగన్నాథుడూ, జీవుల యొక్క సత్తకు కారణమైనవాడూ 
అయిన మహాస్వామిని భక్తితో భబించి సకల దుఃఖాలను దూరంగా గెంటి వేయగలడు. 


తే. _ ప్రస్తుతులం బుండరీకాక్షు. బరమభక్తిం। దగిలి యర్హించుటయ నామతంబు; సర్వ 

ధర్మములకును సమధికతమము నైన । ధర్మ మింత యెటుంగుము ధర్మతనయ! 321 
ప్రతిపదార్థం: ధర్మతనయ = ధర్మనందనా! ప్రస్తుతులన్‌ = స్తోత్రాలతో; పుండరీక+అక్షున్‌ = తెల్లదామరలవంటి కన్నులుగల 
వాసుదేవుడిని; పరమభక్తిన్‌ = మిక్కిలి భక్తితో; తగిలి = ప్రియపడి, ఇష్టపడి; అర్చించుటయ = పూజించటమే; నామతంబు 
= నా కిష్టం; సర్వధర్మములకును = అన్నిధర్మాలలో; సమధిక తమము+ఐనధర్మము = మిక్కిలి అధికమైన ధర్మం అది; 
ఇంత+ఎణుంగుము = ఇది నిజ మని (గహించుము. 


తాత్సర్యం: ధర్మనందనా! పుండరీక నయనుడైన వాసుదేవుడిని పరమభక్తితో పూజించటమే ధర్మాలన్నిటిలో ఉత్తమమైన 
ధర్మం. హరిని పూజించటమే నామత మని (గ్రహించుము. 


సీ, పరమతేజంబును బరమ పదంబును । బరమైన బ్రహ్మంబు( బరపరాయ 
ణము. బవిత్రంబులు నాం దగువానికి । నెల్ల బవిత్రంబు, నెల్ల మంగ 
ళంబులకును మంగళంబును, నెల్ల దే | వతలకు( బరమదైవతము, భూత 
సమితికి నవ్యయజనకుండు నగునట్టి । వా డెవ్వ6 డెవ్వాని వలన దోంచు 


తే,  నాదియుగము నాగమమున; నంత్యవేళ । నడ(గు నెవ్వానియందు( జరాచరములు, 
విశ్వలోక ప్రధాను( డవ్విష్టు వేయు | భవ్యనామంబులును బాపభయహరములు. 322 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పరమతేజంబును = శ్రేష్టమైన తేజస్సును, సమానాధికరహితమైన గొప్పవెలుగు; పరమపదంబును = ఉన్నతమైన 
స్థానమును; పరము+ఐన (బ్రహ్మంబున్‌ = గొప్పదగు దైవతమును; పరపరాయణమున్‌ = ముఖ్యమైన (ప్రాప్యము, పొందదగిన 
శ్రేష్టమైన వస్తువు; పవిత్రంబులు = పరిశుద్దికరములు; నాన్‌+తగు = అనదగిన; వానికిన్‌+ఎల్లన్‌ = పదార్థములన్నింటిలో; 
పవిత్రంబున్‌ = పరిశుద్దికరమైనదియు; ఎల్లమంగళంబులకును = సమస్తములైన శుభములకును; మంగళంబును = 
శుభమును గల్లించునది; ఎల్లదేవతలకున్‌ = సకల దేవతలకునూ; పరమదైవతమున్‌ = శ్రేష్టమైనదైవమునూ; భూతసమితికిన్‌ 
= జీవుల యొక్క సమూహమునకు, (ప్రాణికోటికి; అవ్యయజనకుండున్‌ = శాశ్వతుడైన తండ్రి; అగు+అట్టివాడు = ఐనట్టి 
మహాత్ముడు; ఎవ్వండు = ఎవడో; ఏ+ వాని వలనన్‌ = ఏ మహనీయుడివలన; చర+అచరములు = జంగమములు, స్థావరాలు, 
చేతనములు, అచేతనములు; ఆది యుగము+ఆగమమునన్‌ = సృష్టి వేళలో; తోయన్‌ = గోచరించునో, ఉత్పన్నమగునో; 
అంత్యవేళన్‌ = ప్రళయకాలంలో; ఎవ్వని+అందున్‌ = ఏ స్వామిలోపల; అడంగున్‌ = లీనమగునో, లయించునో; విశ్వలోక 
ప్రధాను(డు = సకల ప్రపంచమందు ముఖ్యమైన వాడెవ్వడో; ఆ+విష్ణు = ఆ విష్ణుదేవుడి యొక్క; వేయు = వెయ్యి; సహస్ర 
సంఖ్యాకమైన; భవ్యనామంబులును= శుభనామములు, మంగళకరములైన పేర్లు; పాపభయహరములు = దురితమును, 
భయమును తొలగించేవి. 


తాత్సర్యం: పరంజ్యోతి స్వరూపుడు; పరమపదాధినాథుడు, పరబ్రహ్మము, మిక్కిలి ఆశ్రయించదగినవాడు, 
పవిత్రములను పవిత్రీకరించేవాడు, శుభములకెల్ల శుభసంధాయకుడు, సకలదైవతములకు దైవతమయినవాడు, 
ప్రాణికోటికి వినాశరహితుడైన జనకుడు ఎవడో, ఎవడు చరాచరముల నెల్ల సృష్టిస్తున్నాడో, ప్రళయకాలమందు ఈ 
భూతజాలమంతా ఎవడిలోపల అణగి ఉంటుందో- సకలజగత్తులలో (ప్రధానపురుషుడైన ఆ విష్ణుదేవుడి 
మంగళకరములైన సహ(స్రనామాలు జీవుల పాపాలను, భయాలను పటాపంచలు కావిస్తాయి. 


తే. భూరిగుణయోగ విఖ్యాతములును బుషి స | మాజ పరిగీతములును నై మహిమ దనరు 
నమ్మహాతుని నామంబు లధికతర వి । భూతికై చెప్పెదను విను భూపవర్య!' 323 
ప్రతిపదార్థం: భూపవర్య! = రాజులలో శ్రేష్టుడా!; భూరిగుణయోగ విఖ్యాతములునున్‌ = గొప్ప సద్గుణముల యొక్క 
కలయికచే (ప్రసిద్దికాంచినవియూ; బుషిసమాజ = మంత్రవేత్తలైన ముని సంఘం చేత; పరిగీతములునున్‌+ఐ = లెస్సగా 
కీర్తించబడినట్టివై; మహిమన్‌ = (ప్రభావం చేత; తనరు = ఒప్ప్రునట్టి; ఆ+మహా+ఆత్ముని నామంబులు = ఆ పురుషోత్తముడి 
యొక్క పేరులు; అధికతర విభూతికై = మిక్కుటమగు ఐశ్వర్య మొదవుటకై; చతుర్విధ పురుషార్థ సిద్దికై, ఆత్మోజ్జీవనమునకై; 
చెప్పెదను = తెల్పుతాను; విను = ఆలకించుము. 
తాత్సర్యం: రాజ వల్లభా! ఉదాత్తగుణముల యొక్క సంబంధముచేత ప్రసిద్దికెక్కినవీ, మునిసంఘంచేత అత్యాదరంతో 
కొనియాడబడేవీ, ప్రభావంతో ్రకాశించునట్టివీ అయిన ఆ మహనీయుడినామాలు మిక్కుటమైన విభూతి సమకూడటం 
కొరకు నీకు చెప్పుతాను వినుము. 


వ. అని పలికి “విశ్వంబు విష్ణుండు వషట్కారుండు భూతభవ్యభవత్ర్రభు' వను నివి మొదలైన 
'రథాంగపాణి యక్షోభ్యుండు సర్వప్రహరణాయుధుం' డనియెడునివి తుదిగా. గల సహస్ర 
నామంబు లుపన్యసించి. 324 


ప్రతిపదార్థం: అని పలికి = అని భీష్ముడు వచించి; విశ్వంబు = స్వరూపరూప గుణ విభవైశ్సర్యాదులచే పూర్ణుడు, ్రపంచస్వరూపుడు; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 779 


విష్ణుండు = సమస్తమునందు వ్యాపించిఉండేవాడు, దేశకాలవస్తుపరిచ్చేదం లేక అంతట నిండి ఉండేవాడు; వషట్కారుండు = సమస్త 
లోకాలను తన వశం చేసికొన్నవాడు, యజ్ఞాలలో హోమానికి ఉద్దేశ్యమైనవాడు; భూతభవ్యభవ(త్రభువు = భూతభవిష్యద్వర్తమాన 
కాలములనే త్రికాలములలోని సకల పదార్థాలకు ప్రభువైనవాడు; అను+ఇఏ = అనునట్టి ఈ నామాలు; మొదలు+ఐన = మొదలుగా 
కలిగిన; రథాంగపాణి = చక్రము చేతియందు కలవాడు, సుదర్శన చక్రం హస్తమందుకలవాడు; అక్షోభ్యుండు = కలత నొందించుటకు 
సాధ్యపడనివాడు, ఎట్టికలతలు లేనివాడు; సర్వ(ప్రహరణాయుధుండు = భక్త రక్షణకై పంచాయుధాలతో పాటు సకల విధములైన అస్రాలు 
ఆయుధాలుగా కలవాడు, ఆయుధాలనే (ప్రశస్తి లేని గోళ్ళుకూడా ఆయుధాలుగా కలిగినవాడు; అనియెడు+ఇవి = అనునట్టి ఈ 
నామాలు; తుదిగాన్‌+కల = కడపట కలిగిన; సహ(స్రనామంబులు = వెయ్యిపేర్టుు ఉపన్యసించి = వక్కాణించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: నారాయణుడి సహ(స్రనామాలు చెప్పుతాను (శ్రద్దగా ఆకర్షించు మని పలికి భీష్ముడు విశ్వము, విష్ణుడు, 
వషట్కారుడు, భూతభవ్య భవ'త్రభువు అనే నామాలతో ప్రారంభమై రథాంగపాణి, అక్షోభ్యుడు, సర్వప్రహరణాయుధుడు 
అనే నామాలతో అవసితమయ్యే శ్రీవిష్ణు సహ(స్రనామాలు ఉగ్గడించాడు. 


ఆ. కీర్తనీయుండైన కేశవు దివ్యనా । మంబు లివి భవద్దితంబు గోరి 

తరతరంబ కీర్తితంబు లయ్యె నశేష । భంగి వేయు. గురునృ్ఫపాలవర్య! 325 
ప్రతిపదార్థం: కురునృపాలవర్య! = కురువంశ ప్రభువులలో శ్రేష్టుడా!; కీర్త నీయు(డు+ఐన = కొనియాడదగినట్టి; కేశవు = 
శ్రీమన్నారాయణుడి యొక్క; దివ్యనామంబులు+ఇవి = అ(ప్రాకృతములైన నామాలు ఇవియే; భవత్‌+హితంబున్‌+కోరి = నీ 
మేలు నాకాంక్షించి; వేయున్‌ = వెయ్యింటిని; అశేషభంగిన్‌ = అన్యూనాతిరిక్తంగా, ఒక్కటి వదలకుండా, పూర్తిగా; తరతరంబు+అ 
= (క్రమక్రమంగా; కీర్తితంబులు+అయ్యెన్‌ = కొనియాడబడ్డాయి. 
తాత్సర్యం: కురువంశరాజులలో ఉత్తముడవైన ధర్మజా! స్తుతికి పాత్రుడైన కేశవుడి యొక్క అప్రాకృతాలైన వెయ్యినామా 
లివి. వీటిని నీ శ్రేయస్సును కోరి పరిపూర్ణంగా క్రమక్రమంగా నీకు వినిపించాను. 


భీష్ముడు ధర్మజునకు విష్ణునామ ప్రభావంబు( దెలుపుట. (సం.13-135-121). 


(ఈక 


విష్ణునామంబులు వేయును నిత్యంబు । వినిన బరించిన మనుజు. డిహము 
నందు€ బరమ్మున నశుభంబు నొందక । యత్యంత శుభముల ననుభవించు; 
విపుండు వేదాంతవిదు( డగు, రాజు వి। జయ మొందు, వైశ్యు. డక్షయ ధనంబు( 
బడయు, శూద్రుండు సుఖభాగిత వెలయు, ధ। ర్మార్థకామ ప్రజాభ్యర్థి జనులు 


తే. గాంతు రయ్యె తెజంగు; లేకాంత భక్తి । శౌచియై విని కీర్తించి సారయశము 
నచల లక్ష్మియు వంశ వర్యతయు మేలి । పెంపుసొంపును గలిగి శోభిల్లు నరుండు. 326 


ప్రతిపదార్థం: విష్ణునామంబులు వేయును = విష్ణుదేవుడి యొక్క సహ(్రనామాలు; నిత్యంబున్‌ = ప్రతిదినము; వినినన్‌ = 
ఇతరులు చదువగా ఆలకించిననూ; పఠించినన్‌ = తాను చదివిననూ; మనుజుండు = నరుడు; ఇహమునందున్‌ = ఈ 
లోకంలో; పరమ్మునన్‌ = పై లోకంలో; అశుభంబున్‌+ఒందక = అమంగళము, కీడు పొందక; అత్యంత శుభములన్‌ = 
కడలేని సౌఖ్యాలను; అనుభవించున్‌ = అనుభవిస్తాడు; విప్రుండు = భూసురుడు; వేద+అంత+విదుండు+అగున్‌ = 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉపనిషద్రహస్యాలు తెలిసినవా డవుతాడు; రాజు = క్షత్రియుడు; విజయము+ఒందున్‌ = జయమును పొందుతాడు; వైశ్యు( 
డు = వణిజుడు, వైశ్యకులస్థుడు; అక్షయధనంబున్‌ = తరుగని సిరిని; పడయున్‌ = పొందుతాడు; శూద్రుడు = 
శూ[ద్రవర్లస్థుడు; సుఖభాగితన్‌ = సౌఖ్యభాజనుడై; సుఖములందు పాలుపంచుకొన్నవాడై; వెలయున్‌ = విలసిల్లుతాడు; 
ధర్మ+అర్థ+కామ = ధర్మం, అర్థం, కామం అనే త్రివగ్గమునూ; (ప్రజా+అభి+అర్థి = సంతానమును అభిలషించేటటువంటి; 
జనులు = (ప్రజలు, ఏకాంత భక్తిన్‌ = అధికమైన భక్తితో; అయ్యైతెజంగులు = ఆయా అభిలషితార్థములు; కాంతురు = 
పొందుతారు; శౌచి+ఐ = పరిశుద్దు(డై; విని = శ్రీవిష్ణుసహ(స్రనామములను ఆలకించి; కీర్తించి = తాను కొనియాడి, పఠించి; 
సారయశమున్‌ = స్థిరమైన కీర్తిని; అచల లక్ష్మియున్‌ = నిలుకడ కలిగిన సంపత్తిని; వంశ వర్యతయున్‌ = తనకులమందు 
ప్రాధాన్యమును; మేలి = ఉన్నతమైన; సెంిపుసొంపును = గౌరవాతిశయాన్ని; కలిగి = లభించినవాడై; నరుడు = మనుజుడు; 
శోభిల్లున్‌ = వెలుగొందుతాడు. 


తాత్సర్యం: శ్రీ విష్ణు సహస్రనామాలు అనుదినం వినేవాడు, పఠించేవాడు ఈ లోకంలో, పైలోకంలో అశుభాల 
పాలుగాక అపరిమిత శుభాలు అనుభవిస్తాడు. (బ్రాహ్మణుడు నామసహ(స్రపఠనం చేత వేదాంతవేత్త అవుతాడు. 
క్షత్రియుడు శాత్రవ జయం పొందుతాడు. వైశ్యుడు ధనసమృద్ది గలవాడవుతాడు. శూద్రుడు (శవణమాత్రంతోనే 
సుఖాలను పొందుతాడు. ధర్మమును వాంఛించేవాడు ధర్మాన్ని, అర్థమును అభిలషించేవాడు అర్జాన్ని, కామమును 
కోరేవాడు కామములను, సంతానం కాంక్షించేవాడు సంతతిని అత్యంత భక్తితో విష్ణుసహ(స్రనామాలను విని, పఠించి 
పొందగలడు. పరిశుద్దుడై ఏ నరుడు సహస్రనామాలను (శ్రవణం చేస్తాడో, పారాయణం చేస్తాడో ఆతడు స్థిరమైన కీర్తిని, 
తరుగని సిరిని, కులమందు (ప్రాధాన్యమును పడయగలుగుతాడు. ఉన్నత గారవాతిశయంతో ఒప్తుతాడు. 


సీ, పురుషోత్తముని నామములు వేయు. గీర్తించు । నాత( డొక్కెడను భయంబు( బొంద, 
డమిత వీర్యమున. దేజమున( గాంతిని బల । రూపగుణంబుల రూఢికెక్కు , 
రోగబంధాపదార్తులకు( బఠనమాత్ర । నయ్యయి దురితము లడంగు, వాసు 
దేవాశ్రయుండు వాసుదేవ పరాయణు( । డును నగుమర్త్యు( డవ్వినుతనామ 


ఆ. కములుపన్యసించి కల్మషంబుల నెల్ల । దొటి(గి దుర్గతులకుం దొలంగి జన్మ 
మరణములకు రోగ జరలకు నందని | పరమమైన బ్రహ్మపదము నొందు. 327 


ప్రతిపదార్థం: పురుషోత్తముని = శ్రీమన్నారాయణుడి యొక్క; నామములు వేయున్‌ = వెయ్యినామధేయాలను; కీర్తించు+ 
అతండు = కొనియాడునట్టి వాడు, పొగడేవాడు, శ్ఞాఘించేవాడు; ఒక్క+ఎడను = ఏ తావునందు గూడ; భయంబున్‌ = 
వెరపును, భీతిని; పొందండు = చెందడు; అమిత వీర్యమునన్‌ = మిక్కిలి పరాక్రమంతోనూ; తేజమునన్‌ = ప్రతాపంతోనూ; 
కాంతిన్‌ = శోభతో, దీప్తితో; బలరూపగుణంబులన్‌ = శక్తి సౌందర్యం, సద్గుణములు అనువాటితో; రూఢికిన్‌+ఎక్కున్‌ = 
ప్రసిద్దిగాంచుతాడు; రోగ+బంధ+ఆపత్‌+ఆర్తులకున్‌ = వ్యాధులు, బంధనం, కష్టాలు అనువాటితో బాధపడేవారికి; పఠనమా(త్రన్‌ 
= సహస్రనామ పారాయణం చేయగానే; అయ్యయి దురితములు = ఆయాపాపాలు; అడంగున్‌ = నశిస్తాయి, నిర్మూలమవుతాయి; 
వాసుదేవ+ఆ(శ్రయు(డున్‌ = వాసుదేవుడిని ఆశ్రయించుకొన్నవాడున్నూ; వాసుదేవ పరాయణుండునున్‌ = వాసుదేవుడిని పరమ 
గతిగా ఎంచుకొన్నవాడూ, విశ్వసించినవాడూ; అగుమర్త్యుఃడు = అయిన మానవుడు; ఆ+వినుత నామకములు = ఆ మెచ్చ 
దగిన వెయ్యిపేర్గు; ఉపన్యసించి = ఉగ్గడించి, పేర్కొని; కల్మషంబులన్‌+ఎల్లన్‌ = అన్ని దురితాలను, పాతకాలను; తొ 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 781 


గి = వీడి; దుర్గతులకున్‌+ తొలంగి = దుఃస్థితులకు దూరమై, విపత్తులనుండి విడివడి, ఇడుమలు బాసి; జన్మమరణములకున్‌ 
= చావు పుట్టుకలకు; రోగజరలకున్‌ = వ్యాధులకూ, ముసలితనానికీ; అందని = చిక్కని, దొరకని, లోనుగాని; పరమము+ఐన 
ఉత్తమమైన; (బ్రహ్మపదమున్‌+ఒందున్‌ = మోక్షాన్ని పొందుతాడు. 


తాత్సర్యం: విష్ణుమూర్తి వెయ్యినామాలను నిత్యం పారాయణ మొనర్చవాడు ఎక్కడా భయాన్ని పొందడు. మిక్కుటమైన 
శౌర్యం, (ప్రతాపం, శోభ, శక్తి, సౌందర్యం, సద్గుణాలు అనే వాటితో ప్రసిద్ది చెందుతాడు. శ్రీ విష్ణునామ పఠనంతో 
రోగాలు వదలుతాయి. చెరనుండి విముక్తి లభిస్తుంది. ఇడుమలు తీరుతాయి. నామ పారాయణంవలన ఈ 
పాతకాలన్నీ నశిస్తాయి. వాసుదేవుడిని ఆ(శ్రయించుకొన్నవాడు, వాసుదేవుడిని దిక్కుగా ఎంచుకొన్నవాడూ, శ్ఞాఘింపదగిన 
ఈ భగవన్నామాలను పఠించి దురితవిహీనుడైై, దుఃస్థితులకు దూరమవుతాడు. జననమరణాలకూ, జరావ్యాధులకూ 
లోనుగాక పరమోత్తమమైన మోక్షపదవిని అందుకొంటాడు. 


క. స్మృతి సౌఖ్య క్షాంతి శ్రీ । ధృతి కీర్తులు గలుగు దుర్మతియు. గ్రోధము లు 
బ్ధతయును మాత్సర్యము లే । వతి పుణ్యత విష్ణుభక్తులైన జనులకున్‌. 328 


CI 


తిపదార్థం: అతిపుణ్యతన్‌ = అధికమైన పుణ్యం సల్పడంచేత; విష్ణు భక్తులు+ఐన = నారాయణ (్రేమికులైన; జనులకున్‌ 
నరులకు; స్మృతి = జ్ఞప్తి, ఒరులు చేసిన మేలు మరువకుండటం; సౌఖ్య = సుఖం; క్షాంతి = సహనం, ఓర్పు; శ్రీ = 
కలిమి; ధృతి = ధైర్యం; కీర్తులు = యశస్సు అనునవి; కలుగున్‌ = లభిస్తాయి; దుర్మతియున్‌ = చెడుబుద్ది; (క్రోధము = 


కినుక, కోపం, ఆగ్రహం; లుబ్బతయును = పేరాస; మాత్సర్యము = ఓర్వలేనితనం, అసూయ; లేవు = కలుగవు. 


తాత్పర్యం: పుణ్యాత్ములైన విష్ణుభక్తులకు ఇతరు లొనర్చిన మేలు మరువకుండటం, సుఖం, సహనం, సంపత్తి 
ధైర్యం, యశస్సు అనేవి లభిస్తాయి. చెడుబుద్ధి, కోపం, పేరాస, ఓర్వలేనితనం అనే దుర్గుణాలు ఉండవు. 


సీ, చంద్రార్క నక్షత్ర సహిత మైన నభంబు, | సచరాచరోర్వియు, జలనిధులును, 
సురదైత్య గంధర్వ గరుడ యక్షోరగ । వ్రజములు హరివశవర్తనములు; 


బుద్ధియు నింద్రియములును మనంబు స । త్త్వంబును బలము దేజంబు ధృతియు 


క్షేత్రంబు( దద్గత క్షేత్రజ వస్తువు | లరయంగా వాసుదేవాత్మకంబు; 


తే. లాగమోదితాచారమయంబు ధర్మ; । మచ్యుతుండు తతభువు; సాంఖ్యమును యోగ 
తంత్రమును శిల్పవేదశాస్త్రములు( గర్మ । ములు జనార్దనువలన సముద్ధవించె. 329 


ప్రతిపదార్థం: చంద్ర+అర్క,నక్షత్ర సహితము+ఐన = సోముడితో, సూర్యుడితో, చుక్కలతో కూడినట్టి; నభంబున్‌ = 
ఆకాశం; సచర+అచర+ఉర్వియున్‌ = చేతనాలతో, అచేతనాలతో కూడిన ధరణీతలం; జలనిధులును = సముద్రాలు; సుర 
= దేవతలు; దైత్య = రాక్షసులు; గంధర్వ = గంధర్వులు; గరుడ = గరుడులు; యక్ష = యక్షులు; ఉరగ (వ్రజములు = 
సర్పములు అనువాటి యొక్క సమూహాలు; హరివశవర్తనములు = విష్ణున కధీనములైన (ప్రవర్తన గలవి; శ్రీహరికి లోబడి 
మెలగుతుంటాయి; బుద్దియున్‌ = బుద్ది; ఇం(ద్రియములున్‌ = జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు; మనంబున్‌ = మనస్సు; 
సత్త్యంబును = సత్త్వము; బలమున్‌ = శక్తి; తేజంబున్‌ = తేజస్సు; ధృతియున్‌ = ధైర్యం; క్షేత్రమున్‌ = శరీరం; తద్గత 
= దేహంలో ఉన్న; క్షేత్రజవస్తువులు = ఆత్మద్రవ్యములు; అరయన్‌+కాన్‌ = ఆలోచించగా; వాసుదేవ+ఆత్మకములు = 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారాయణ స్వరూపాలు; ధర్మము = ధర్మమనే ప్రథమ పురుషార్థం; ఆగమ+ఉదిత = వేదాలలో, ధర్మశా[స్తాలలో చెప్పబడిన; 
ఆచారమయంబు = అనుష్థానముతో కూడినది; తత్‌+*ప్రభువు = ఆ ధర్మానికి అధీశ్వరుడు; అచ్యుతుడు = నారాయణుడు; 
సాంఖ్యమును = సాంఖ్యశా(స్తమును; యోగతం[త్రమును = యోగసిద్దాంతము; శిల్ప వేద శాస్త్రములు = శిల్పము, వేదములు, 
ఇతిహాసపురాణాలు; కర్మములున్‌ = కర్మలు; జనార్హనువలనన్‌ = నారాయణుడివలన; సముద్భవించెన్‌ = కలిగాయి. 


తాత్సర్యం: సూర్యచంద్ర నక్షత్రాలతో గూడిన ఆకాశం, స్థావరాలతో, జంగమాలతో చేరిన భూతలం, సముద్రాలు, 
దేవతలు, దానవులు, గంధర్వులు, గరుడులు, యక్షులు, సర్పములు మున్నుగా గల్లిన భూతజాలం, విష్ణుదేవుడికి 
అధీనాలై మెలగుతున్నాయి. బుద్ది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, సత్యం, శక్తి తేజస్సు, ధైర్యం, 
శరీరం, శరీరగతుడైన ఆత్మ-ఈ పదార్థజాతమంతా ఆలోచిస్తే వాసుదేవమయాలే. వేదాలలో, ధర్మశా[స్తాలలో 
చెప్పబడిన సదాచారమే, సంప్రదాయమే ధర్మం. ఈ ధర్మానికి ప్రభువు శ్రీమన్నారాయణుడు. సాంఖ్య యోగ 
సిద్దాంతాలు, శిల్పం, వేదాలు, ఇతిహాసపురాణాలు, కర్మములు సమస్తమూ జనార్హనుడివలననే సంభవించాయి. 


ఆ. విష్ణు. డొక్కరుండ విను మహాభూతంబు; । దక్కు భూత తతులు పెక్కు గలవు; 
సరి€ ద్రిలోకములను బరంగి విశ్వంబు భూ । తాత్ముం డమ్మహాత్ము( డనుభవించు. 330 


ప్రతిపదార్థం: విను = ధర్మజా! సావధానుడవై ఆలకించుము; విష్ణుండు+ఒక్కరుండు+అ = సర్వజీవాంతర్యామి యైన 
విష్ణుదేవుడొక్కడే; మహాభూతంబు = గొప్పభూతం; తక్కు = ఇతరములైన, తదన్యములైన; భూత తతులు = భూతముల 
యొక్క సమూహాలు, జీవజాలాలు; పెక్కు కలవు = అనేకం ఉన్నాయి; సరిన్‌ = సమానంగా, భేదరహితంగా; త్రిలోకములను 
క ముజ్జగాలలో; పరగ = వ్యాపించి; భూత+ఆత్ముండు = భూతస్వరూపుడైనట్టి, భూతములకెల్ల ఆత్మగాఉన్నట్టి; ఆ+మహా+ 
ఆత్ముండు = ఆ మహనీయుడైన విష్ణుదేవుడు; విశ్వంబున్‌+అనుభవించున్‌ = ప్రపంచమును అనుభవిస్తున్నాడు. 


తాత్పర్యం: ధర్మజా! (శ్రద్ధాసక్తులతో ఆలకించుము. విష్ణు వొక్కడే మహాభూతం. తక్కినవన్నీ చిన్న చిన్న భూతాలు- 


లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. భూతాత్ముడు, మహాత్ముడు అయిన మహావిష్ణువు ముల్లోకములందు వ్యాపించి లీలా 
రసాన్ని అనుభవిస్తున్నాడు. 


ఆ. వ్యాస సంప్రణీతమైన యీ విష్ణు స్త। వంబు సకలశోభనంబులును సు 

ఖములుం గోరు పురుషు డమలినబుద్ది. బ | రింపవలయు భక్తి పెంపుతోడ. 331 
ప్రతిపదార్థం: సకలశోభనంబులును = సమస్తములైన శుభాలను, మంగళములను, సౌభాగ్యాలను; సుఖములున్‌ = సౌఖ్యాలు; 
కోరు = వాంఛించే; పురుషుడు = నరుడు; అమలిన బుద్దిన్‌ = నిర్మలమైన చిత్తంతో; భక్తిపెంపుతోడన్‌ = అధికమైన 
భక్తిభావంతో; వ్యాససం(ప్రణీతము+ఐన = వేదవ్యాసమహర్షిచేత రచించబడిన; ఈవిష్ణుస్తవంబున్‌ = ఈ శ్రీ విష్ణ సహస్రనామస్తోత్రాన్ని; 
పఠింపన్‌+వలయున్‌ = తప్పక చదవాలి. 
తాత్సర్యం: సమస్త సన్మంగళాలను, సుఖాలను కోరుకునే మానవుడు నిర్మలమైన అంతఃకరణంతో, అధికమైన భక్తి 
భావంతో శ్రీవేదవ్యాస మహర్షి కృతమైన శ్రీవిష్ణుసహ(స్రనామ స్తోత్రాన్ని తప్పక చదవాలి. 


క. అజు విశ్వాధీశ్వరు స । ర్వజగత్ర్రభవావ్యయ ప్రవర్తనకరు నం 
బుజలోచను నెవ్వారలు । భజింతురు పరాభవమున( బడ రప్పుణ్యుల్‌. 332 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 783 


ప్రతిపదార్థం: అజున్‌ = పుట్టుకలేని వాడూ, జన్మరహితుడూ; విశ్వ+అధి+-ఈశ్వరున్‌ = ప్రపంచానికి అధిపతియూ; సర్వజగత్‌ 
= సమస్త లోకాల యొక్క; ప్రభవ = పుట్టుకను; అవ్యయ (ప్రవర్తన = నాశముగాని, శాశ్వతమైన నిర్వహణమును; కరున్‌ = 
చేసేవాడునూ అయిన; అంబుజలోచనున్‌ = పద్మములవంటి నేత్రములుగల మహావిష్ణువును; ఏ+వారలు = ఏ జనులు; 
భజింతురు = కొలుతురో, సేవింతురో; ఆ+పుణ్యుల్‌ = ఆ పుణ్యాత్ములు; పరాభవమునన్‌+పడరు = అవమానం పాలుగారు. 


తాత్సర్యం: పుట్టుకలేని వాడున్నూ, ప్రపంచేశ్వరుడున్నూ, సకలభువనాలను సృష్టించే వాడున్నూ, కమలదళముల 
వంటి కన్నులు గల శ్రీమహావిష్ణువును ఎవరు సేవిస్తారో, అట్టి పుణ్యపురుషులు పరాభవముల పాలుగారు. 


క. కావున విష్ణుని పేళ్ళగు । నీ వేయు. బఠింపు నీకు నెప్పుడు నాయు 
శ్రీవిభవారోగ్యంబులు । భూవర! సిద్ధించు. బరమబోధము గలుగున్‌.' 333 


ప్రతిపదార్థం: భూవర! = రాజా!) కావునన్‌ = కనుక; విష్ణుని పేళ్ళు+అగు = శ్రీహరినామధేయాలైన; ఈవేయున్‌ = 
ఈ వెయ్యింటిని; పఠింపు = చదువుము; నీకున్‌ = నీకు; ఎప్పుడున్‌ = ఎల్లప్పుడు, సంతతము; ఆయుః = ఆయుష్యము; 
శ్రీ = సంపద, కలిమి, సిరి; విభవ = వైభవం, గొప్పతనం; ఆరోగ్యములు = అనామయం, వ్యాధిరాహిత్యం; సిద్దించున్‌ = 
లభిస్తాయి; పరమబోధమున్‌ = ఉత్తమజ్ఞానం; కలుగున్‌ = సమకూడుతుంది, చేకూరుతుంది. 

తాత్సర్యం: ధర్మజా! విష్ణుదేవుడి వెయ్యినామాలను ఎల్లప్పుడూ పఠించుము. పరిస్తే నీకు దీర్దాయుష్యము, ఐశ్వర్యమూ, 
వైభవమూ, ఆరోగ్యమూ, ఉత్తమ జ్ఞానమూ లభిస్తాయి.” 


క. అని యిట్లుపదేశించిన । విని మోదము నెమ్మనమున వెల్లిగొన(గ బాం 
డుని యగ్రసుతుండు గాంగే | యున కభివందన మొనర్హి యుచితవినయు. డై. 334 


ప్రతిపదార్థం: అని, ఇట్టు = అంటూ ఈ (ప్రకారం; ఉపదేశించినన్‌ = భీష్ముడు బోధించగా; విని = ఆలకించి; మోదము 
= సంతోషం; నెజ+మనమునన్‌ = తన నిండు మనస్సులో; వెల్లి+కొనయగన్‌ = ప్రవహించగా; పాండుని+అ(గసుతు(డు = పాండు 
మహారాజు యొక్క పెద్దకుమారుడు అయిన ధర్మరాజు; గాంగేయునికిన్‌ = గంగాపుత్రుడైన దేవవ్రతుడికి, భీష్ముడికి; అభివందనము+ 
ఒనర్చి = (ప్రణామం చేసి, దజ్ఞం పెట్టి; ఉచిత వినయు(డు?+ఐ = తగిన అణకువ కలవాడై (తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: ఈ రీతిగా భీష్ముడు ధర్మజునకు శ్రీవిష్ణుసహ(సప్రనామాలు ఉపదేశించగా ఆలకించి ఆనందం తనమదిలో 
నిండి ప్రవహించగా పాండుమహారాజుయొక్క జ్యేష్ట పుత్రుడైన యుధిష్టిరుడు ఆయనకు సాష్ట్రాంగదండప్రణామం 
చేసి, తగిన వినయంతో. 


వ. 'పూజానమస్మారంబులకు నెవ్వరు భాజనంబు? లెవ్వరికి. జెట్ట సేసినం జేటు వాటిల్లు? నెవ్వారలు 
సంతోషించిన శుభంబులు చొప్పడుం? జెప్పవే యనిన నతం డతని కిట్లనియె. 335 


ప్రతిపదార్థం: పూజా నమస్కారంబులకున్‌ = అర్చించటానికీ, (మొక్కటానికీ; ఎవ్వరు; భాజనంబులు = అర్హులు, పాత్రులు, 
యోగ్యులు, తగినవారు; ఎవ్వరికిన్‌; చెట్ట+చేసినన్‌ = కీడు కావిస్తే; చేటు+పాటిల్లున్‌ = కీడు మూడుతుందో; ఏ+వారలు = 
ఎవ్వారు; సంతోషించినన్‌; శుభంబులు; చొప్పడున్‌ = కలుగునో; చెప్పవు+ఏ? = తెలుపవా?; అనినన్‌ = అని ధర్మరా జనగా; 
అతండు = భీష్ముడు; అతనికిన్‌ = ధర్మజునకు; ఇట్టు+అనియెన్‌. 


784 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'పూజించటానికి, నమస్కరించటానికి ఎవరు తగినవారు? ఎవరికి కీడు చేస్తే మనకు కీడు మూడుతుందో, 
ఎవరిని సంతోషపరిస్తే మనకు శుభాలు సంఫప్రాప్తిస్తాయో చెప్పవలసింది” అని వేడుకొనగా గాంగేయుడు ధర్మనందనుడికి 
ఇట్లా బదులు చెప్పాడు. 


బ్రాహ్మణ పూజానమస్కారంబులు పరమోత్సృష్టంబు లని చెప్పుట. (సం.13-136-1). 


“'పూజానమస్కారములకు. బాత్రములు బ్రా । హ్మణులు; వారలకు గీ డాచరించి 
వాసవుండును జెడు; వారి సంతసమున । నఖిల శుభంబులు నావహిల్లు; 
ధర్మసేతువు లోకధారకం బఖిలశా । స్త్ర ప్రవర్తకము విప్రవ్రజంబు; 

తపమును వాక్కును ధనము విప్రుల కొక్క! కుడుపు మాత్రన పాపకోటిం బాతు; 


(ఈక 


తే. రమ్మహాత్ములు చొప్పరు లఖిలమార్గ | ములకు; విను దేవతలు దేవతలకు బాలు 
డజ్ఞు. డన లేదు పూజకు నర్హులనిన । నధిప! వృద్దుల బ్రాజ్ఞుల నడుగనేల?' 336 


ప్రతిపదార్థం: అధిప = రాజా!; బ్రాహ్మణులు = భూసురులు; పూజానమస్కారములకున్‌ = పూజించటానికీ, నమస్కరించటానికీ; 
పాత్రములు = తగినవారు, అర్హులు; వారలకున్‌ = విప్రులకు; కీడు+ఆచరించి = హాని సల్పి; వాసవుండును = దేవేంద్రుడైననూ; 
చెడున్‌ = నశిస్తాడు, పాడైపోతాడు; వారి సంతసమునన్‌ = ఆ (బ్రాహ్మణులు ఆనందపడితే; అఖిలశుభంబులున్‌ = 
సమస్తమంగళములు; ఆవహిల్లున్‌ = కలుగుతాయి; విప్రవ్రజంబు = బ్రాహ్మణ సమాజం; ధర్మసేతువు = ధర్మరక్షకం; 
లోకధారకంబు = లోకమును ధరించునట్టిది, లోకులకు ఆధారమైనట్టిది; అఖిలశ్నాస్తప్రవర్తకము = భగవదాజ్ఞలైన వేదశ్నాస్త 
పురాణాదులను (ప్రవర్తింపజేస్తుంది, జనులు అనుసరించేటట్టు చేస్తుంది; విప్రలకున్‌ = ద్విజులకు; తపమును = తపస్సు; 
వాక్కును = మాటయు; ధనము = విత్తము; ఒక్కకుడుపుమా(త్రన = ఒక పూట వారికి భోజనం పెట్టితే (అన్నదాత యొక్క); 
పాపకోటిన్‌ = పాతకాల సమూహాన్ని; పాతురు = తొలగిస్తారు; అఖిలమార్గములకున్‌ = అన్నిదారులకు; ఆ+మహా+ఆత్ములు 
= ఆ దొడ్డమనసుగల విప్రలే; చొప్పరులు = దారిచూపేవారు; విను = ధర్మజా! (శ్రద్దగా ఆలకించుము; దేవతలకున్‌ = 
వేల్పులకు; దేవతలు = వారే వేల్పులు; బాలు(డు = పిల్లవాడు; అజ్ఞాడు = మూఢుడు; అనన్‌ లేదు = విప్రుల విషయంలో 
ఆ ఎన్నిక తగదు; పూజకున్‌ = ఆరాధనకు; అర్హులు = వారు యోగ్యులు; అనినన్‌ = అని చెప్పేటపుడు; వృద్దులన్‌ = 
వారిలో పెద్దలను గూర్చి; ప్రాజ్ఞాలన్‌ = పండితులగూర్చి; అడుగన్‌+ఏల = పూజార్హులని (ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 


తాత్పర్యం: బ్రాహ్మణులు పూజించటానికి, నమస్కరించటానికి యోగ్యులు. వారికి కీడుచేసినచో దేవేంద్రుడయినా 
చెడకమానడు. వారిని సంతోపపెడితే సకల శుభాలు సమకూడుతాయి. ధర్మ రక్షకులు, లోకోద్దారకులు, శాస్త్రప్రవర్తకులు 
వారే సుమా! విప్రులకు వారి తపస్సే, వచనమే ధనం. వారి కొక్కపూట తిండి పెట్టినవారి పాతకరాసు లన్నింటినీ 
వారు పటాపంచలు కావించగలరు. అన్ని మార్గా లెరిగినవారు కనుక జనులకు మంచిదారి చూపగలవారు వారే. 
ధర్మపుత్రా! వినుము. దేవతలకు దేవతలు వారే. ద్విజుడు బాలుడైనా, మూఢుడైనా పూజార్హుడే. అటువంటప్పుడు 
వారిలో పెద్దలయినవారూ, పండితులయినవారూ పూజార్హులని వేరుగా చెప్పవలసిన అక్కర లేదుగదా!' 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 785 


వ. అనిన విని యజాతశత్రుండు “బ్రాహ్మణుల బూజించుటవలన విశిష్టంబయిన శుభం బెయ్యది దృష్టం 
బయ్యు వారలయందు వర్ణనీయం బగు వర్తనం బేమి గానంబడియె నీవిట్లు వారలం గొనియాడె? 
దెఖింగింపవే యనుటయు నాపగాపుత్రుండు 'పవనార్లున సంవాదం బను నితిహాసంబు విను; మది 
భవత్ర్రశ్నంబునకు సదుత్తరంబై యుండు’ నని పల్కి య జ్ఞనపతి కిట్లనియె. 337 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; అజాత శత్రుండు = ధర్మరాజు; బ్రాహ్మణులన్‌; పూజించుట వలనన్‌; విశిష్టంబు+అయిన = 
శ్రేష్టమైన, ప్రత్యేకమైన; శుభంబు; ఏ+అది (ఎయ్యది) = ఎట్టిది; దృష్టంబు+అయ్యున్‌ = నీచేచూడబడిననూ, నీకు గోచరించినా; 
వారలయందున్‌ = ఆ (బ్రాహ్మణులందు; వర్లనీయంబు+అగు = స్తుతించదగిన, మెచ్చదగిన; వర్తనంబు = నడవడి, ప్రవర్తన; 
ఏమి+కానంబడియెన్‌ = ఏమి కనిపించింది?; నీవు; ఇట్లు; వారలన్‌ = ఆ ద్విజులను; కొనియాడెదు? = మెచ్చుకొంటావు? 
ఎజీంగింపవు+ఏ = తెల్ప్సుమా; అనుటయున్‌ = అని ధర్మరాజడుగగా; ఆపగాపుత్రుండు = నదీసుతుడు-భీష్ముడు; 
పవన+అర్జ్హున సంవాదంబు = వాయుదేవునకు, కార్తవీర్యార్డునునకు జరిగిన సంభాషణం; అను = అనునట్టి; ఇతిహాసంబున్‌ 
= పూర్వ చరిత్రను; వినుము; అది = ఆ కథ; భవత్‌+(ప్రశ్ళంబునకున్‌ = నీ వడిగిన దానికి; సత్‌+ఉత్తరంబు+ఐ = 
మంచిసమాధానమై; ఉండున్‌ = ఉంటుంది; అని పల్కి; ఆ+జనపతికిన్‌ = రాజైన ధర్మజునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: భీష్ము డట్టా పల్కగా విని పాండునందనుడు పితామహా! బ్రాహ్మణులను పూజించటంవలన ప్రత్యేకమైన 
శుభం నీ కేమి గోచరించినప్పటికినీ, వారియందు ఇంతగా కొనియాడదగిన నడవడి(చరిత్ర) నీ కేమి కన్పించింది? 
వారిని నీవు ఇట్లా ఎందుకు మెచ్చుతున్నావో తెల్పు" మని అడిగాడు. అందుకు గంగానందనుడు 'ధర్మజా! 
పవనార్జ్హున సంవాదమనే ఒక పూర్వగాథ ఉన్నది. అది నీ వడిగిన (ప్రశ్నకు సరి అయిన సమాధానం అవుతుంది. 
వినిపిస్తాను, విను మని భీష్ముడు ఇట్లా అన్నాడు. 


సనన కార్తనీర్యార్డున సంవాదంబు భీష్కుండు ధర్మరాజునకుం జెప్పుట. (సం.13-137-2). 


(ఈక 


“అధిప! సహస్రబాహార్డును. డేడుదీ । వులు నేలి యద్దుతబలపరాక్ర 
మములఈ. దనర్షి 'మత్సము లెవ్వరును నెందు । లేరని యత్యవలేపయుక్తి 
నాడిన నొకభూత మాకాశముననుండి । 'యెజుంగక పలికెద; వెల్లవారి 
కధికులుగారె ధరామరు' లనవుడు । నతడు వారలు రాజు నాశ్రయించి 


తే. నడపి కొందురు మనుగడ; పుడమిటేని । కంటె నె ట్లెక్కుడై? రట్లు( గాక యేను 
మనుతు( గూర్చినం జెటుతు నలిన సమస్త । భూతముల' నన్న వెబచి యా భూత మరిగి. 338 


ప్రతిపదార్థం: అధిప! = రాజా! సహ(స్రబాహా+అర్జునుండు = వేయిచేతులు గల కార్తవీర్యార్డునుడు; ఏడు దీవులున్‌+ఏలి = 
సప్తద్వీపాలను పాలించి; అద్భుతబలపరాక్రమములన్‌ = ఆశ్చర్యం కల్గించే శక్తితో, శౌర్యంతో; తనర్భ్చి = ఒప్పి; మత్‌+సములు 
నాకు సమానులు; ఎవ్వరును; ఎందున్‌; లేరు; అని; అతి+అవలేపయుక్తిన్‌ = మిక్కుటమైనగర్వంతో కూడినవాడై; ఆడినన్‌ 
= పలుకగా; ఒక భూతము = ఒకఫాణి; ఆకాశమునన్‌+ఉండి = గగనతలం నుండి; ఎజుంగక పలికెదవు = తెలియకుండా 
మాట్లాడుతున్నావు; ఎల్లవారికిన్‌ = అందరికి; ధరా+అమరులు = భూసురులు; అధికులుకారు+ఎ = గొప్పవారుగదా!; 
అనవుడున్‌ = అని ఆ భూతం పలుకగా; అతండు = కార్తవీర్యుడు; వారలు = (బ్రాహ్మణులు; రాజున్‌; ఆశ్రయించి = 
కనిపెట్టుకొని; మనుగడ = తమజీవనము, (బ్రతుకు తెరువు; నడపి కొందురు = సాగించుకొంటారు; పుడమి టేనికంటెన్‌ 


786 శ్రీమదాంధ్ర మహాభారతము 


= భూపతికంటెను; ఎట్టు = ఏ విధంగా; ఎక్కుడు+ఐరి? = అధికులైనారు?; అట్టున్‌+కాక = అంతేగాక; ఏను = నేను; 
కూర్చినన్‌ = ఇష్టపడితే, ప్రియపడితే; సమస్తభూతములన్‌ = ఎల్లజీవులను; మనుతున్‌ = రక్షిస్తాను, కాపాడ గలను; అల్లినన్‌ 
= కోపం వహిస్తే; చెజుతున్‌ = నాశనం చేస్తాను, శిక్షించగలను; అన్నన్‌ = అని చెప్పగా; వెజచి = భయపడి; ఆ భూతము; 
అరిగెన్‌ = వెళ్ళిపోయింది. 


తాత్సర్యం: 'ధర్మనందనా! వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు అనే రాజు సప్తద్వీపాలను పరిపాలించాడు. వింత 
గొలుపు బలపరా(క్రమాలతో వెలుగొందుతూ అతడు ఎందునూ నాకు సమానులు ఎవ్వరూ లేరని మిక్కిలి గర్వంతో 
పలికాడు. ఆ మాటలు విని ఆకాశంనుండి ఒక భూతం “నీవు తెలియక మాట్లాడుతున్నావు. అందరికంటె 
(బ్రాహ్మణులు అధికులు కదా! అని పలికింది. అందు కతడు బ్రాహ్మణులు రాజు నాశ్రయించి బ్రతుకుతారు. 
అట్టివారు రాజుకంటె ఎట్టా అధికులౌతారు? ఆ విషయ మట్టుంచు. నేను ఇష్టపడితే సకల జీవులను సంరక్షించగలను. 
ఆ(గ్రహిస్తే అందరినీ అంతం చేయగలను” అన్నాడు. ఆ మాటలకు భయపడి ఆ భూతం అదృశ్యమయింది. 


విశేషం: ద్వీపం అనగా నాలుగు దిక్కుల నీళ్ళు గల భూభాగం. ద్వీపాలు ఏడు. 
జంబూద్వీపం 2)ప్లక్షము 3)కుశము శక్రౌంచము 5)శాకము 6)శాల్మలము _7)పుష్కరము. 


వ. అట్టియెడం బవనుండు గగనంబున నుండి త న్నెటింగించికొని యన్నరపతి తోడ. 339 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌ = ఆ భూతం అదృశ్యమైన తర్వాత; పవనుండు = వాయుదేవుడు; గగనంబునన్‌+ఉండి = 
ఆకాశస్థలం నుండి; తన్నున్‌+ఎటీంగించికొని = నేను వాయువును అని పరిచయం చేసికొని; ఆ+నరపతితోడన్‌ = ఆ 
రాజుతో, కార్తవీర్యుడితో. 

తాత్పర్యం: ఆ భూతం అంతర్జానమైన పిదప అంబరతలం నుండి అనిలుడు కార్తవీర్యార్డునుడితో (ఇట్లా అన్నాడని 
తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, “భూదేవశక్తిన కాదె రాజులు ప్రజా । రక్ష యొనర్జ్దుట; బ్రాహ్మణులకు 
నధికులు గలరె? యహల్యకై యింద్రుండు । గౌతము. డలిగిన గాసి బడండె? 
కుంభసంభవుచేత నంభోధి యడంగదె? | యనలుండు భృగుశాపహతుండు గా(డె?' 
యన విని మటుమాట యాడక యున్న య । ర్లునునకు€ బవను. డిట్లనియె మఠియు 


తే. 'నాంగిరసవంశ సంభవుం డగు నుచథ్యు. । గోరి నిజపుత్రి సోముండు గారవమున 
నిచ్చి; నా దంపతులు దమయిచ్చ వనము । నందు వసియించి ముని హృదయంబు లలర. 340 


ప్రతిపదార్థం: రాజులు = క్షత్రియులు; ప్రజారక్షఒనర్చుట = జనులను పాలించటం, కాపాడటం; భూదేవశక్తిన్‌+అ+కాదు+ఎ 
= భూసురుల యొక్క బలం చేతనే కదా! (బ్రాహ్మణులకున్‌ = విప్రలకంటె; అధికులు+కలరు+ఎ? = మించినవా రున్నారా?; 
అహల్యకై = అహల్య కొరకు; ఇంద్రుండు = దేవేంద్రుడు; గౌతముండు+అలిగినన్‌ = గౌతమమహర్షి కినియగా; గాసిన్‌+పడం 
డు+ఎ? = కష్ట మనుభవించలేదా?; కుంభసంభవుచేతన్‌ = కలశం నుండి జన్మించిన అగస్త్యమహర్షి చేత; అంభోధి = 
సముద్రం; అడంగదు+ఎ? = అడుగంటలేదా?, నిర్ణలము కాలేదా?; అనలుండు = అగ్నిదేవుడు; భృగుశాపహతుండు+కా6 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 787 


డు+ఎ? = భృగుమౌని శాపం చేత దెబ్బతినలేదా?; అనన్‌ విని = అని పవనుడు పల్కగా ఆలకించి; మజుమాట = 
ప్రతివచనం; ఆడక+ఉన్న = చెప్పకున్నట్టి; అర్జ్హునునకున్‌; పవనుండు = వాయువు; మణియున్‌ = ఇంకనూ; ఇట్టు+అనియెన్‌; 
ఆంగిరసవంశసంభవుండు+అగు = అంగిరసమహాముని వంశమునందు జన్మించినవాడైన; ఉచథ్యున్‌ = ఉచథ్యుడనే పేరుగల 
విఫ్రుడిని; కోరి = ఇష్టపడి; సోముండు = చంద్రుడు; నిజపుత్రిన్‌ = తన కొమార్తెను; గారవమునన్‌ = ఆదరంతో, మన్ననతో; 
ఇచ్చెన్‌ = ఇచ్చి పెళ్ళిచేశాడు; ఆ దంపతులు = ఆ భార్యాభర్తలు; తమ+ఇచ్చన్‌ = తమ ఇష్టప్రకారం; వనము+అందున్‌ = 
అరణ్యంలో; వసియించి = నివసించి; మునిహృదయంబులు+అలరన్‌ = మునీశ్వరుల యొక్క మనసులు ఆనందించే టట్టు. 
(తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: 'రాజులు ప్రజలను సంరక్షించటం బ్రాహ్మణుల శక్తి వలననేకదా! బ్రాహ్మణులకంటె గొప్పవారెవ్వరున్నారు? 
ఇంద్రు డహల్యను కోరి గౌతమ మహర్షి శాపానికి గురియై బాధ లనుభవించలేదా? కలశసంభవుడైన అగస్త్య మహర్షి 
సముద్ర జలాలు ఇంకిపోయేటట్టు చేయలేదా? అగ్నిదేవుడు భృగుమహర్షి శాపహతుడు కాలేదా?” అని పల్కగా విని 
బదులాడక మౌనముద్ర వహించిన కార్తవీర్యుడితో మళ్ళీ అనిలదేవు డిట్లా అన్నాడు. అర్జునా! అంగిరసుడనే 
మునివంశంలో జన్మించిన ఉచథ్యుడనే వాడికి చంద్రుడు తన పుత్రికనిచ్చి మన్ననతో వివాహమంగళం జరిపించాడు. 
ఆ భార్యాభర్తలు స్వేచ్చగా వనంలో నివసిస్తూ అక్కడి మునీంద్రుల మనస్సులు ఆనందించే టట్టు, 


వ. వర్తించునెడ నొక్కనా' డమ్ముని యమునానదీస్నానంబునకుం జనుటయు మున్న యవ్వనితం గామించి 
వేచి తిరుగు వరుణుండు. 341 


ప్రతిపదార్థం: వర్తించు+ఎడన్‌ = వారు వనంలో మెలగుతుండగా; ఒక్కనా(డు; ఆ+ముని; యమునానదీ స్నానంబునకున్‌; 
చనుటయున్‌ = వెళ్ళగా; మున్ను+అ = అంతకుపూర్వమే; ఆ+వనితన్‌ = ఆ యువతిని; కామించి = మోహించి, అభిలషించి; 
వేచి = ఆమె కొరకు కనిపెట్టుకొని; తిరుగు వరుణుండు = సంచరిస్తున్న వరుణుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఉచథ్యుడు, అతని పత్ని వనంలో హాయిగ నివసిస్తున్నారు. ఒకనాడు ఉచథ్యుడు యమునలో 
స్నానమాడటానికి వెళ్ళాడు. అంతకు మునుపే అతని పత్నిని కామించి సమయం కొరకు నిరీక్షిస్తూ తిరుగుతున్న 
దిక్సతి వరుణుడు. 


క. ఎత్తి కొనిపోయి తనపురి | నత్తామరసాక్షి నునిచె; నమ్ముని కడకున్‌ 
మెత్తన చని నారదముని | యత్తెజ. గెటింగింప నాత( డాతనితోడన్‌. 342 


ప్రతిపదార్థం: ఎత్తికొనిపోయి = అపహరించుక వెళ్ళి; తనపురిన్‌ = తన పట్టణంలో; ఆ తామరస+అక్షిన్‌ = కమలములవంటి 
కన్నులు గల ఆ కలికిని; ఉనిచెన్‌ = ఉంచాడు; ఆ మునికడకున్‌ = ఆ ఉచథ్యుని దగ్గరకు; నారదముని = నారదయతీంద్రుడు; 
మెత్తన చని = మెల్లగా వెళ్ళి; ఆ+తెణంగు = వరుణుడు అతని చెలినపహరించిన విధం; ఎటిగింపన్‌ = చెప్పగా; ఆతం 
డు = ఉచథ్యుడు; ఆతనితోడన్‌ = ఆ నారదుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: వరుణుడు ఉచథ్యుని యొక్క ఉవిదను అపహరించుకొని వెళ్ళి తనపురంలో ఉంచాడు. నారదమహర్షి 
ఉచథ్యుని చెంత కేగి ఈ విషయం మెల్లగా అతడి చెవిలో వేశాడు. అప్పు డతడు నారదుడితో. 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. “తాన దిక్పతి; దన కిట్లు దగునె యొరుని | భార్య గొని పోవ? నీ వేంగి పలుకు మిట్లి 
యనిన జని నారదుండు సెప్పినను విడువ(। డయ్యె గామాంధుండై సతి నబ్దివిభు(డు. 343 


ప్రతిపదార్థం: తాను+అ = ఆ వరుణుడు; దిక్‌+పతి = పళ్చిమదిశకు పాలకుడు; ఒరుని భార్యన్‌ = ఇతరుడి ఇల్లాలిని; 
ఇట్టు = ఈ (ప్రకారం; కొనిపోవన్‌ = తీసికొని వెళ్ళటం; తనకున్‌+తగునె? = తనవంటి వానికి అర్హమా?, న్యాయమా?; 
నీవు+ఏగి = నీవు వెళ్ళి; ఇట్టు+అ = ఇపుడు నీతో నేనన్న విధంగా; పలుకుము = చెప్పుము; అనినన్‌ = అని ఉచథ్యుడు 
తెల్పగా; నారదుండు; చని; చెప్పినను; కామ+అంధుండు+ఐ = కామం చేత కన్నుకాననివాడ్డై గ్రుడ్డి వాడై; అద్దివిభుడు = 
సాగరాలకు అధిపతి అయిన వరుణుడు; సతిన్‌ = ఆ చెలువను; విడువండు+అయ్యెన్‌ = వదలలేదు. 


తాత్పర్యం: “ఆ వరుణుడు దిక్సాలకుడు. పరుని ఇల్లాలిని ఇట్లా అపహరించుక వెళ్ళటం న్యాయం కాదు అని 
(36) ye 


నీవతని చెంతకు వెళ్ళి చెప్పుము” అని ఉచథ్యుడు కోరగా నారదు డరిగి ఉచథ్యుడి మాటలు వరుణుడికి చెప్పాడు. 
కాని కామం చేత కన్నుగానని వరుణుడు మునిపత్నిని విడువలేదు. 


వ. విడువకున్న నమ్ముని యుచథ్యుకడకు మగిడి వచ్చి. 344 


ప్రతిపదార్థం: విడువక+ఉన్నన్‌; ఆ+ముని = నారదమహర్షి ఉచథ్యుకడకున్‌ = ఉచధ్యుని దగ్గరకు, మగిడివచ్చి = తిరిగి వచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
తాత్సర్యం: నారదుడు చెప్పినప్పటికినీ వరుణుడు ఆ పడతిని విడువలేదు. అంతట ఆ ముని మరలి ఉచథ్యుని 
దగ్గరకు వచ్చి (ఇట్లా అన్నాడు). 


సీ. “ఇంతిందా విడువనియంతియ కాదు, నన్‌ । బెడతల వట్టి త్రోపించె వరుణుం 
డని చెప్పటయు నల్లి యతండు సర్వజలంబు । ద్రావిన వరుణపురంబు ధూళి 
మయమైన భయమంది మానిని. గొనివచ్చి । యొప్పించి ప్రణమిల్లి తప్పు వాపి 
కొని మునికృపం గాంచి చనియె నాదిక్పతి; । ధరణీశ! రాజులొ ధరణిసురులొ 


ఆ. _ యొక్కు? డనిన వినియు నక్కిళ్ళు వడియున్న । యతనితోడ ననిలుం డమరు లసుర 
సమితికోడి వచ్చి శరణుసొచ్చిన నగ । స్తుండు విజయలక్ష్మి నొసగుటయును. 345 


ప్రతిపదార్థం: ఇంతిన్‌ = మీ కాంతను; తాన్‌ = తాను, వరుణుడు; విడువని+అంతియ+కాదు = విడిచిపెట్టకుండటం 
మా(త్రమే కాదు; నన్‌ = నన్ను; పెడతల పట్టి = తలవెనుక పట్టుకొని; (త్రోపించెన్‌ = నెట్టించాడు; అని చెప్తుటయున్‌ = 
అని నారదుడు తెల్పగానే; అల్లి = కోపించి; అతండు = ఉచథ్యుడు; సర్వజలంబులు+(త్రావినన్‌ = సముద్రంలోని నీరంతా 
త్రావగా; వరుణపురంబు = సాగరంలో ఉన్న వరుణుడి పట్టణం; ధూళిమయంబు+ఐనన్‌ = దుమ్ముతో నిండగా, దుమ్ముతో 
ఆవరింపబడగా, దుమ్ము(క్రమ్ముకోగా; భయము+అంది = భీతి చెంది, వెరచి; మానినిన్‌ = ఉచథ్యుని భార్యను; కొనివచ్చి 
= తీసికొనివచ్చి; ఒప్పించి = ఆ మునికి అప్పగించి; ప్రణమిల్లి = నమస్కరించి; తప్పు+పాపికొని = తన దోషం తొలగించుకొని; 
మునికృపన్‌+కాంచి = ఆ మునీం(ద్రుడి దయపడసి; ఆ దిక్సతి = దిక్సాలకుడైన వరుణుడు; చనియెన్‌ = వెళ్ళాడు; ధరణీ+ ఈశ! 
= ఓ భూవల్లభా! కార్తవీర్యార్డునా!; రాజులు+ఒ = భూపతులా?; ధరణీసురులు+ఒ = భూసురులా?; ఎక్కుడు = అధికులు; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 789 


అనినన్‌= అని వాయుదేవుడు ప్రశ్నించగా; వినియున్‌ = ఆలకించి కూడా; నక్కిళ్ళు పడి+ఉన్న = నిరుత్తరుడై ఉన్న; నోటి నుండి 
మాట రాకున్న; అతనితోడన్‌ = కార్తవీర్యుడితో; అనిలుండు = వాయువు; అమరులు = వేల్పులు, అనిమిషులు, సురులు; 
అసురసమితికిన్‌= రక్కసుల గుంపుకు; ఓడివచ్చి = అపజయంపాలై వచ్చి; శరణు+చొచ్చినన్‌ = ఆశ్రయించగా, కాపాడుమని వేడగా; 
అగస్త్యుడు = అగస్త్యమహర్షి విజయలక్ష్మిన్‌ = జయశ్రీని; ఒసగుటయున్‌ = ఆ దేవతలకు లభింపజేయుటయు. (తరువాతి 
వచనంతో అన్వయం). 


తాత్సర్యం: 'వరుణుడు నీ పత్నిని విడిచిపెట్టకుండటమేకాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని నన్ను మెడబట్టి 
ముందుకు నెట్టించాడు' అని నారదుడు పలికేసరికి ఉచథ్యుడు ఆ(గ్రహోదగగ్రు డయ్యాడు. సాగరజలా అన్నిటినీ 
పీల్చివేశాడు. సముద్రగర్భంలో ఉన్న తన పట్టణం బయటపడి దుమ్ముతో ఆవరింపబడగా అతడు భయపడ్డాడు. 
మునిపత్నిని వెంటబెట్టుకొనివచ్చి సమర్పించి, నమస్కరించి తన తప్పు మన్నించుమని వేడుకొన్నాడు. ఆయన 
కనికరించగా వరుణుడు సెలవుగైకొని వెళ్ళిపోయాడు. రాజా! రాజులు గొప్పవారా? లేక బ్రాహ్మణులు గొప్పవారా? 
చెప్పు మని మరుద్దేవుడు మహీపతిని ప్రశ్నించాడు. ఆ మాటలన్నీ కార్తవీర్యుడు వింటూనే ఉన్నాడు. అతడికి నక్కిళ్ళు 
పడిపోయాయి. మౌనంగా ఉన్నాడు. అనిలుడు మళ్ళీ మాటలకు ఉపక్రమించాడు. అర్జునా! అమరులు అసురుల చేతిలో 
ఓడిపోయి అగస్త్యమహర్షిని శరణు జొచ్చారు. ఆ మహనీయుడు వేల్పులకు విజయలక్ష్మిని అనుగ్రహించాడు. 


వ. _ గంగా తీరంబునం గ్రతువు లొనరించు గీర్వాణులం బూర్వగీర్వాణులు గాసి చేసిన, వసిష్టుని కడకు వారలు 
వలియం బాటుదేరం గోపించిన యత్తాపసోత్తముని రోషానల జ్వాలలు సాకారంబులయి 
యాదైత్యలోకంబు నేర్చుటయుం జెప్పి, యక్కుంభసంభవుండును వసిష్టుండును శ్రేష్టులగుట రాజుల కొడం 
బాటు గాదోకదే యని ననుం బలుక కున్న యన్నరపతితోడం బవమానుండు మటియు నిట్లనియె.346 


ప్రతిపదార్థం: గంగాతీరంబునన్‌ = గంగానది ఒడ్డున; (క్రతువులు = యాగాలు, యజ్ఞాలు; ఒనరించు = సల్పుతున్న; 
గీర్యాణులన్‌ = దేవతలను; పూర్వగీర్వాణులు = రాక్షసులు; గాసిచేసినన్‌ = బాధించగా; వారలు = వేల్పులు; వసిష్టుని కడకున్‌ 
= వసిష్టమహర్షి దగ్గరకు; వలియన్‌ = (శ్రమతో; పాజుదేరన్‌ = పరుగెత్తిరాగా; కోపించిన = రక్కసులపై కినిసిన, ఆ(గ్రహించిన; 
ఆ+తాపస+ఉత్తముని = మునులలో శ్రేష్టుడైన వసిష్టుడి యొక్క; రోష+అనలజ్యాలలు = కోపమనే నిప్పుమంటలు; 
స+ఆకారంబులు+అయి = రూపుదాల్చినవై; ఆ దైత్యలోకంబున్‌ = ఆ రాక్షస జనాలను; ఏర్చుటయున్‌ = దహించుట అనే 
విషయాన్ని; చెప్పి = నుడివి; ఆ+కుంభసంభవుండును = ఆ అగస్త్య్యమౌనీంద్రుడూ; వసిష్టుండును = వసిష్ట మహర్షియూ; 
శ్రేష్టులు+అగుట = ఉత్తములగుట; రాజులకున్‌ = భూపతులకు; ఒడంబాటు కాదో కదే = సమ్మతం కాదు కాబోలు; 
అనిననున్‌ = అని పల్కిననూ; పలుకక+ఉన్న = బదులు చెప్పకున్న, ప్రత్యుత్తర మీయకున్న; ఆ+నరపతి తోడన్‌ = ఆ 
మనుజేంద్రుడితో, రాజుతో; పవమానుండు = వాయువు; మణియున్‌ = ఇంకా; ఇట్టు+అనియెన్‌ = ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: “గంగానది గట్టున యజ్ఞాలు చేస్తున్న దేవతలను రాక్షసులు పీడించగా వారు నొచ్చి వసిష్ట మహర్షి 
దగ్గరకు వలిపడి పరుగెత్తుకొనివచ్చారు. వేల్పుల దురవస్థకు కారణమైన రక్కసులపై ఆ ముని పుంగవునకు కోపం 
వచ్చింది. ఆయన క్రోధాగ్నిజ్వాలలు ఆ దానవసమూహాన్ని దహించి వేశాయి” అని వాయుదేవుడు వచించి 'కార్తవీర్యా! 
అగస్త్య వసిష్ట మౌనీశ్యరులు తమకంటె శ్రేష్ట లగుట రాజులకు సమ్మతం కాదు కాబోలు” అని దెప్పినప్పటికినీ 
మారుమాటాడకున్న ఆ మహీపతితో మళ్ళీ వాయుదేవు డిట్లా అన్నాడు. 


790 శ్రీమదాంధ్ర మహాభారతము 
పవను(డు కార్తనీర్యార్దునునకు నత్రి ప్రభృతుల మహిమ చెప్పుట. (సం.13-141-1). 


ర్త 6, ఆ ఆ ఆస 

సీ, ఒకతటి దేవతలకు దైత్యులకు మహా | రణమయ్యె; నప్పోర రాహునస్త్ర 
సమితిచే నర్కుండు€ జంద్రుండు సొలసిన । వెలు గడంగుడు( దమ మొలసి వెగడు 
పడిన య ద్దివిజుల వడి నంట దా(కి య | య్యసురలు నొప్పింప నత్రికడకు( 
బాథి 'మమ్ముం గావు పరమదయాత్మక!' । యనుడు నతండు చంద్రార్మతనువు 


ఆ. లక్షతములు సేసి యసురసైన్యము రూపు । మాపె నిజకటాక్షమాత్రమునన; 
యతని నృపులకంటె నధికుం డందమొ హీను । డందమో నిజంబ యధిప! చెపుమ.' 347 


ప్రతిపదార్థం: ఒకతటిన్‌ = ఒకప్పుడు; దేవతలకున్‌; దైత్యులకున్‌ = రాక్షసులకు; మహారణము+అయ్యెన్‌ = గొప్పయుద్దం 
జరిగింది; ఆ+పోరన్‌ = ఆ సం(గ్రామంలో; రాహు+అగస్తసమితిచేన్‌ = రాహువు యొక్క బాణాలసమూహం చేత; అర్కుండున్‌ 
= సూర్యుడును; చంద్రుండున్‌ = సోముడునూ; సొలసినన్‌ = మూర్చిల్లగా; వెలుంగు = కాంతి; అడంగుడున్‌ = అణగిపోగా, 
మాయగా; తమము = చీకటి; ఒలసి = వ్యాపించి; వెగడు పడిన = భయపడిన, తల్లడపడిన, చలించిపోయిన; ఆ+దివిజులన్‌ 
= ఆ దేవతలను; వడిన్‌ = వేగంగా; అంటన్‌+తాకి = వెంట నంటి ఎదుర్కొని, వెంబడించి; మార్కొని; ఆ+అసురలు = ఆ 
రక్కసులు; నొప్పింపన్‌ = బాధించగా; అత్రికడకున్‌ = అత్రిమహర్షి దగ్గరకు; పాణి = పరుగెత్తిపోయి; పరమ+దయా+ఆత్మక 
= మిక్కిలి దయతో కూడిన వాడా!; మమ్మున్‌; కావు = కాపాడుము; అనుడున్‌ = అని వేల్పులనగా; అతండు = అ(త్రిముని; 
చం[ద్ర+ అర్కతనువులు = చంద్ర సూర్యుల దేహాలు; అక్షతములు చేసి = గాయాలు లేనివాటిగా చేసి, గాయాలు మాన్ని; 
నిజకటాక్షమాత్రమునన = తన చూపులను ప్రసరింపజేయటంచేత; అసుర సైన్యమున్‌ = రక్కసుల సేనను; రూపుమాపెన్‌ = 
నిర్మూలించాడు; అధిప! = ఓ రాజా!; అతనిన్‌ = అత్రిమహర్షిని; నృపులకంటెన్‌ = రాజులకంటె; అధికుండు+అందము+జఒ? = 
ఎక్కువవా డందామా? (లేక) హీనుండు+అందము+ఓ? = తక్కువవా డందామా?; నిజంబు+అ = సత్యం; చెపుము+అ 
= తెల్పుమా. 


తాత్సర్యం: 'ఒకప్పుడు దేవదానవులకు ఘోరయుద్దం జరిగింది. ఆ సంగ్రామంలో రాహువు యొక్క బాణాల వలన 

సూర్యచంద్రులు గాయపడి మూర్చపోయారు. వారు మూర్చిల్లగా వెలుతురు మాసిపోయి చీకట్టు (క్రమ్ముకొన్నాయి. 
౧ ౧ 

భీతిల్లిన వేల్పులను వెంటనంటి రక్కసులు నొప్పించారు. అంతట దేవతలు అత్రిమహర్షి దగ్గరకు పరుగెత్తిపోయి 

'పరమదయామయా! మమ్ము రక్షించు" మని వేడుకొన్నారు. ఆ ముని పుంగవుడు సూర్యచంద్రుల శరీరాల 

గాయాలు మాన్సి తన దృక్రసారంతో రాక్షస సైన్యాన్ని నిర్మూలించాడు. రాజా! అటువంటి అత్రి మహామునిని 

రాజులందరికంటె ఎక్కువ వాడనవలెనో, తక్కువవా డనవలెనో నీవే నిజం చెప్పుము.” 


సీ, అనిన నూరకయున్న యర్హునుతోడ స । దాగతి యిట్లను 'ధరణినాథ! 
సురపతి యాశ్వినుల్‌ సోమపానంబున । కర్ణులు గారన్న నాశ్రయంబు 
పాటించి వారికై భార్గవచ్యవనుండు | దనమంత్రముల బలి ననిమిషులకు 
నెగ్గుసేయంగ న య్యింద్రుండు పోటున । వ్రేటున నాతని గీటడంచు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 791 


తే. బుద్ది నొకశైలమును వజ్రమును రయమున । గొని మహోగ్రతం గవియ, న మ్మునివరుండు 

జలము చల్లిన శైలవజ్రములు దాను । ముడుగ6 బడి య బ్ఞలారాతి మూర్ధవోయి. 348 
ప్రతిపదార్థం: అనినన్‌ = అని ప్రభంజనుడు (గాలి) పలుకగా విని; ఊరక+ఉన్న = మాట్లాడకుండ ఉన్నట్టి; అర్జునుతోడన్‌ 
= కార్తవీర్యునితో; సదాగతి = వాయువు; ఇట్టు+అనున్‌ = ఇట్టా అన్నాడు; ధరణినాథ = భూపాలా!; సురపతి = 
అమరవల్లభుడు; ఆశ్వినుల్‌ = అశ్వినీ దేవతలు, దేవవైద్యులు; సోమపానంబునకున్‌ = యజ్ఞాలలో సోమరసం ఆస్వాదించటానికి; 
అర్హులు+కారు = తగరు; అన్నన్‌ = అని నుడువగా; ఆశ్రయంబుపాటించి = తనను వారాశయించుటను ఆదరించి; వారికై 
= ఆ దేవవైద్యులకొరకు; భార్గవచ్యవనుండు = భృగువంశమువాడైన చ్యవనమహర్షి తనమం[త్రముల బల్మిన్‌ = తన యొక్క 
మంత్రశక్తితో; అనిమిషులకున్‌ = దివిజులకు; ఎగ్గు+చేయంగన్‌ = కీడు సల్పగా; ఆ+ఇంద్రుండు = ఆ సురపతి; పోటునన్‌ 
= పొడుచుటచేత; (వ్రేటునన్‌ = నరుకుట చేత; ఆతనిన్‌ = ఆ చ్యవనుడిని; గీటు+అడంచుబుద్దిన్‌ = నిర్మూలించే తలంపుతో; 
ఒకశైలమును = ఒకగిరినీ; వజ్రమును = వ(జ్రాయుధాన్ని; రయమునన్‌+కొని = శీఘ్రంగా (గ్రహించి; మహా+ఉ(గ్రతన్‌ = 
మిక్కిలి రౌద్రంగా; కవియన్‌ = సమీపించగా, మీదికి రాగా; ఆ+ముని వరుండు = ఆ బుషిశ్రేష్టుడు; జలము చల్లినన్‌ = 
నీళ్ళు చిలుకగా; శైల వజ్రములున్‌ = కొండయూ, వ[జ్రాయుధమూ; తానున్‌ = తానున్నూ; ముడుగన్‌+పడి = చేష్టలుడిగి, 
శక్తి చెడి; ఆ+బల+అరాతి = బలుడనే రాక్షసుడికి శత్రువైన దేవేంద్రుడు; మూర్చపోయి = సొమ్మసిల్లి. (తరువాతి వచనంతో 
అన్వయం). 
తాత్సర్యం: తన మాటలకు బదులాడని కార్తవీర్యుడితో సమీరణుడు మళ్ళీ 'నరేంద్రా! దేవేంద్రుడు అశ్వినీ 
దేవతలు యజ్ఞాలలో సోమపానానికి అనర్హులు” అని అన్నాడు. తనను ఆశ్రయించిన ఆ దేవ వైద్యులకు సాయపడదలచి 
భృగువంశంలో జన్మించిన చ్యవనమహర్షి తన మంత్రబలంతో దేవతలకు కీడు చేయగా ఇంద్రుడికి కోపం వచ్చింది. 
చ్యవనుడిని పొడిచిగాని, నరికిగాని చంపదలచి మహేంద్రుడు ఒక పర్వతాన్ని, వజ్రాయుధాన్ని [గ్రహించి భయంకరంగా 
మహర్షి మీదికి ఉరికాడు. ఆ మునీంద్రుడు మం(త్రజలం చల్లగా ఆ శ్రైలవజ్రాయుధాలతో పాటు ఇంద్రుడు శక్తి 
చెడి మూర్చిల్హాడు. 


వ. ఒక్కింత సేపునకుం దెలిసె; నంతకు నమ్మునివరుండు మదుండను వాని శతయోజన దీర్హసహస్రదంతుని 
సృజించి పంపిన. 349 
ప్రతిపదార్థం: ఒక్క+ఇంతసేపునకున్‌ = కొంచెం సేపటికి; తెలిసెన్‌ = ఒడలు తెలిసింది; అంతకున్‌ = అతడు మూర్చ నుంచి 
తేరుకొనే లోపలనే; శతయోజన దీర్భ సహ(స్రదంతునిన్‌ = నూరామడల పొడవైన వేయి దంతాలు గలవాడిని; మదుండు+ 
అనువానిన్‌ = మదుడనే పేరుగల వాడిని; సృజించి పంపినన్‌ = సృష్టించి ఇంద్రునిపైకి పంపగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
తాత్పర్యం: మూర్చిల్లిన దేవేంద్రుడు కొంచెంసేపటికి తేరుకొన్నాడు. ఆ లోపలనే చ్యవనమహర్షి నూరామడల 
పొడవైన వెయ్యి పళ్ళుగల మదుడనే వాడిని ఒకడిని సృష్టించి ఇంద్రుడిపైకి పంపాడు. 


ఆ. వాండు సురగణంబు వాసవు( గబళింప । వారు 'శరణుశరణు వరమునీంద్ర! 
యనిన, వారి. గాచె న మ్ముని; వారిచ్చి । రపుడు సోమపాన మాశ్వినులకు. 350 


ప్రతిపదార్థం: వాడు = మదుడనేవాడు; సురగణంబున్‌ = దివిజ సమూహాన్ని; వాసవున్‌ = ఇంద్రుడిని; కబళింపన్‌ = 


792 శ్రీమదాంధ్ర మహాభారతము 


('మ్రింగగా; వారు = ఆ సురలు, దేవేంద్రుడు; వరమునీంద్ర! = ఓ శ్రేష్టుడవైన మునీం(ద్రా!; శరణు శరణు = రక్షించు, రక్షించు; 
అనినన్‌ = అని పలుకగా; వారిన్‌ = వారలను; ఆ+ముని; కాచెన్‌ = కాపాడినాడు; వారు = ఆ దేవతలు; అపుడు = ఆ 
వేళ; ఆశ్వినులకున్‌ = అళ్వినిదేవతలకు; సోమపానము = సోమరసం యజ్ఞాలలో త్రాగే అర్హత; ఇచ్చిరి = కల్పించారు. 


తాత్సర్యం: చ్యవన మహర్షిచేత సృజించబడ్డ మదుడు దేవతలను, దేవేంద్రుడిని (మింగగా వారు మహామునీ! 


మమ్ము రక్షించు రక్షించు” మని చ్యవన మునిని ప్రార్థించారు. ఆయన కరుణించి వారిని మదుడిబారి నుండి 
రక్షించాడు. దేవతలు అపుడు యజ్ఞాలలో సోమరసపానార్హత అశ్వినీ దేవతలకు కలిగించారు. 


క. నీ వా చ్యవనుండును ధా । త్రీవరు సరిగామి యెట్లు దెలుప కుడుగుదే? 

నా వినియు నొక్కమాటయు । నా విభు€ డాడండ దాని కలయక మటణియున్‌. 351 
ప్రతిపదార్థం: ఆ చ్యవనుండును = ఆ చ్యవనమహర్షి కూడ; ధాత్రీవరు సరి+కామి = రాజుతో సమానుడు కాకుండటం; 
ఎట్టున్‌ = ఏ విధమో; నీవు = నీవు; తెలుపక = చెప్పక; ఉడుగుదు+ఏ? = మానెదవా? నాన్‌ = అని, గాలిదేవుడు పలుకగా; 
వినియున్‌ = విని కూడ; ఆ విభుండు = ఆ కార్తవీర్యప్రభువు; ఒక్కమాటయున్‌ = ఒక్క పలుకు కూడ; ఆడండు+అ = 
పలుకడు; దానికిన్‌ = అట్లా బదులు పలుకనందుకు; అలయక = విసుగు చెందక; మణియున్‌ = ఇంకనూ. (తరువాతి 
వచనంతో అన్వయం). 


తాత్సర్యం: అంతటి చ్యవన మహర్షి కూడ రాజుతో సమానుడు కాకపోవటం ఎట్లో చెప్పకుండా మానుతావా?' అని 
గాలిదేవుడు కార్తవీర్యుడిని ప్రశ్నించాడు. వింటూ కూడ అతడు అందుకు బదులాడ లేదు. వాయుదేవుడు విసుగు 
చెందక మళ్ళీ మొదలుపెట్టాడు. 


వ. వాయుదేవుం డన్నరదేవు వలని కరుణంజేసి యితని చేటోర్వని వాండై. 352 


ప్రతిపదార్థం: వాయుదేవుండు, ఆ+నరదేవు వలని = ఆ రాజుపైన గల, కరుణన్‌+చేసి = దయవలన; ఇతని చేటు = ఇతనికి 
కలిగే కీడు; ఓర్వని వాడు+ఐ = సహించని వాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: వాయుదేవుడు కార్తవీర్యార్డునుడి మీద తనకున్న కృపవలన ఆతడికి కీడు మూడటం సహించలేని వాడై. 


సీ, “అకట! దత్తాత్రేయునకు భక్తి శుశ్రూష । చేసి కాదే యి వ్విశిష్టబల ప 
రాక్రమంబుల నొంది రాజుల కెల్లను । నెక్కుడై తా కృత మేల మటివ? 
విను మీ వొకండవే యనిమిషాది సమస్త | భూతంబులును వృద్ది. బొందు టవని 
దివిజులకృపన యీ తెటి( గెల్లజనములు । నెటి(గిన పని శాంతిం గొజలి విప్ర 


తే. కులము దైవస్వరూపం బగుట మనంబు । నందు దృఢముగ నిల్పి తదాశ్రయమున 
వెలయువా(డ; వైనను మేలు వినుము నాదు । బుద్ది’ యనవుడు నతండు ప్రబోధ మొలసి 353 


ప్రతిపదార్థం: అకట! = అయ్యో!; దత్తాత్రేయునకున్‌ = దత్తాత్రేయుడికి; భక్తిన్‌ = భక్తితో; శుశ్రూష = సేవ, సపర్య, 
పరిచర్య; చేసికాదు+ఏ = సల్పినందువల్లనే గదా; ఈ విశిష్టబలపరా(క్రమంబులన్‌ = ఈ ఉత్తమమైన శక్తిని, శౌర్యమును; 
ఒంది = పొంది; రాజులకున్‌+ఎల్లను = భూపతులందరి కంటె; ఎక్కుడు+ఐతి = అధికుడవైనావు; ఆకృతము = 
గురుసేవాఫలమైన నీ ఉన్నత స్థితిని; మణవన్‌+ఏల? = ఎందుకు విస్మరించటం?; వినుము = అర్జునా! వినుము; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 793 


ఈవు+ఒకండవు+ఏ? = నీవొక్కడివేనా? కాదు; అనిమిష+ఆది = దేవతలుమున్నుగా కల; సమస్త భూతంబులును = 
సకల (ప్రాణులునూ; వృద్దిన్‌+పొందుట = పెంపు వహించుట; అవని దివిజుల కృపన్‌+అ = భూసురుల యొక్క కారుణ్యం 
వలననే సుమా! ఈ తెజంగు = ఈ విషయం; ఎల్ల జనములున్‌ = సమస్త (ప్రజలు; ఎజింగినపని = తెలిసిన కార్యమే; 
శాంతిన్‌+కొజలి = మనోని[గ్రహంతో ఒప్పారుతూ; విప్రకులము = (బ్రాహ్మణవర్లం; దైవస్వరూపంబు+అగుట = సాక్షాత్‌ 
భగవత్స్యరూపం కావటం; మనంబు+అందున్‌ = హృదయంలో; దృఢముగన్‌+నిల్సి = గట్టిగా నిలుపుకొని; తత్‌+ఆ(శ్రయమునన్‌ 
= ఆ భూసురుల యొక్క అండదండలతో; వెలయువా(డవు+ఐననున్‌+మేలు = విరాజిల్లువాడ వగుట శ్రేయస్కరం; 
నాదుబుద్ది వినుము = నా హితం ఆలకించుము; అనవుడున్‌ = అని అనిలుడు చెప్పగా; అతండు= కార్తవీర్యార్దునుడు; 
ప్రబోధము+ఒలసి = తెలివినొంది, జ్ఞానం కలిగి; (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: 'అయ్యో! దత్తాత్రేయులవారిని అఖండ భక్తితో శుశ్రూషించి కదా ఇంతటి మేటి బలపరాక్రమాలు పడసి 
రాజులందరిలో అధికుడవై అలరారుతున్నావు. నీ ఈ ఉన్నతస్థితికి గురు సేవయే మూలకారణం అనే మాట 
మరువరాదు. నీవొక్కడివే కాదు దేవతలు మొదలుగాగల సకల జీవరాసులూ వృద్దిపొందటం (బ్రాహ్మణుల 
కృపవలననే కదా! ఈ విషయం లోకు లందరికీ విదితమే. మనసును స్వాధీనంలో ఉంచుకొని ధరణీసురులు 
దైవస్వరూపులన్న దృఢభావనతో వారి నాశ్రయించుకొని వర్తించటం నీకు శ్రేయస్కరం. నా హితోపదేశం విను’ మని 
వాయుదేవుడు చెప్పగా కార్తవీర్యుడు తెలివి తెచ్చుకొన్నాడు. 


క్ర “నీ పనుపు చేసి బ్రదికెద; । నేపు నహంకృతియు విడిచి యెల్లవలన మే 
లాపాదించుచు విపుల । శ్రీపాదము లాశ్రయించి చెందెద శాంతిన్‌.' 354 


ప్రతిపదార్థం: నీ పనుపు చేసి = నీ ఆజ్ఞను శిరసావహించి; (బ్రదికెదన్‌ = జీవిస్తాను; ఏపున్‌ = ఆటోపం; అహంకృతియున్‌ 
= దురభిమానం, దుర్గర్వం; విడిచి = వదలి; ఎల్లవలనన్‌ = అందరికినీ అన్ని విధాల; మేలు+ఆపాదించుచున్‌ = క్షేమం 
కలిగిస్తూ; విప్రుల = బ్రాహ్మణుల యొక్క; శ్రీపాదములు+ఆశ్రయించి = మంగళకరములైన చరణములను నమ్ముకొని; 
శాంతిన్‌+ చెందెదన్‌ = శాంతిని వహిస్తాను. 


తాత్సర్యం: 'నీ ఆజ్ఞను తలదాల్చి, నీవు చెప్పినట్లే మంచిబుద్ది కలిగి మనుగడ సాగిస్తాను. ఆటోపం, స్వాభిమానం 
వదలి అందరికి మేలు కలిగిస్తూ బ్రాహ్మణుల శ్రీచరణాలే శరణా లని విశ్వసించి స్వస్థచిత్తంతో మెలగుతాను. 


ఆ. అనిన సంతసిల్లి యనిలు( డాన్ఫపు “బుద్ది । గలిగి బ్రదుకు' మనుచు గారవించి 
వీడుకొల్పి చనియె; విపులపెం పిట్టి । దని యెటుంగు కురుకులాగ్రగణ్య! 355 


ప్రతిపదార్థం: అనినన్‌ = అని కార్తవీర్యుడు చెప్పగా; సంతసిల్లి = సంతోషపడి; అనిలుండు = వాయుదేవుడు; ఆన్ఫపున్‌ 
= ఆ రాజును; బుద్ది+కలిగి = తెలివి తెచ్చుకొని; బ్రదుకుము = జీవించుము; అనుచున్‌ = అని పలుకుతూ; గారవించి 
ఆదరించి; వీడుకొల్సి = పోయిరమ్మని చెప్పి; చనియెన్‌ = వాయువు వెళ్ళిపోయాడు; కురుకుల+అ(గ్రగణ్య! = 


కౌరవవంశంలో తొలుత పేర్కొనదగినవాడా! ధర్మజా!; విప్రులపెంపు = (బ్రాహ్మణుల ఆధిక్యం, గొప్పతనం; ఇట్టిది = 
ఇటువంటిది; అని+ఎణుంగు = అని తెలిసికొమ్ము. 


తాత్సర్యం: కార్తవీర్యార్డునుడి మాటలకు ఆనందించి అనిలదేవుడు ఆ రాజుతో 'నీవు సద్బుద్ది గలిగి సుఖంగా 
జీవించు” మని ఆదరవచనములాడి వెళ్ళుటకు సెలవొసంగి తనదారిని తాను వెళ్ళాడు. 'కురుకులోత్తమా! ధర్మజా! 


79 శ్రీమదాంధ్ర మహాభారతము 


బ్రాహ్మణుల గొప్పతనం ఇట్టిదని గ్రహించు” మని భీష్ముడన్నాడు. 


భీష్ముండు ధర్మజునకు. గృష్షుని ప్రభావం బుపన్యసించుట. (సం.13-143-3). 


వ. అనుటయు నవ్విభుండు 'బ్రాహ్మణ మహానుభావం బింకను విన వలతుం జెప్పవే యనుటయు 
నప్పుడమిటేనికి భీష్ముండు తనకు నింద్రియంబులును వాజ్మనసంబులు నపుడు దుర్భలంబు లగుట 
యెజింగించి 'యినుండు దక్షిణాయనంబు తుది చేరుచు వచ్చె; దేహన్యాసంబు తడవులేమి దోంచుచున్నది 
కృష్ణుండు నీకు విప్రజన విశేషంబు వివరించువాం డని పలికి యిట్లనియె. 356 


ప్రతిపదార్థం: అనుటయున్‌ = అని భీష్ముడు పలుకగా; ఆ+విభుండు = ప్రభువైన ధర్మజుడు; (బ్రాహ్మణ మహా+అనుభావంబు 
= విప్రుల యొక్క (ప్రభావం, గొప్పతనం; ఇంకను; వినన్‌; వలతున్‌ = కోరుతున్నాను; చెప్పవు+ఏ = తెల్పుమా; అనుటయున్‌ 
= అని అడుగగా; ఆ+పుడమిటేనికిన్‌ = ఆ భూవల్లభుడికి; భీష్ముండు; తనకున్‌; ఇంద్రియంబులును = నేత్రాదులైన 
ఇంద్రియాలు; వాక్‌+మనసంబులు = వాక్కు, మనస్సు; అపుడు; దుర్చలంబులు = బలహీనములు; అగుట = కావటం, 
ఎజీంగించి; ఇనుండు = రవి; దక్షిణ+అయనంబు = దక్షిణాయనం యొక్క; తుది = చివర; చేరుచున్‌+వచ్చెన్‌ = 
చేరబోవుతున్నాడు, సమీపిస్తున్నాడు; దేహన్యాసంబు = శరీరం నిల్చుటకు; తడవు లేమి = అలస్యం లేదని; తోయచున్‌+ఉన్నది 
= స్పురిస్తున్నది; కృష్ణుండు; నీకున్‌; విప్రజన విశేషంబు = (బ్రాహ్మణుల యొక్క ఘనత; వివరించువాండు = వక్కాణిస్తాడు, 
స్పష్టపరుస్తాడు; అని పలికి, ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా ధర్మజుడు “బ్రాహ్మణుల గొప్పతనం ఇంకా వినాలని కోరిక కలుగుతున్నది 
చెప్పవా" అని అడిగాడు. భీష్ముడు తనకు ఇంద్రియాలు, వాక్కూ, మనసూ, బలహీనా లైనవని పలికి 'రాజా! 
సూర్యుడు దక్షిణాయనం చివరకు చేరబోతున్నాడు. ఇక దేహం నిలవటానికి సమయం లేదని తోస్తున్నది. బ్రాహ్మణ 
మహిమ నీకు శ్రీకృష్ణ భగవానుడు విశదపరుస్తా' డని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. 


తే. 'ఏను గృష్టు నెబుంగుదు మానవేంద్ర! । యెత్తెం గ్రీడావరాహమై యిద్దరిత్రి; 

నిది యొకండును జెప్పంగా నేల? కృష్ణు | లీల గాదె భూమ్యాది భూతాలి గలిగె. 357 
ప్రతిపదార్థం: మానవ+ఇంద్ర! = నరేశ్వరా!; ఏను = నేను; కృష్ణున్‌; ఎఖుంగుదున్‌; (క్రీడావరాహము+ఐ = ఆటకొబకు, 
వినోదం కొరకు సూకర రూపం ధరించిన వాడై; ఈ+ధరిత్రిన్‌ = ఈ పుడమిని; ఎత్తెన్‌ = సాగరగర్భం నుండి ఉద్దరించాడు, 
తన కోరతో మీది కెత్తాడు; ఇది+ఒకండును = ఇదొక్కటే అని; చెప్పన్‌+కాన్‌+ఏల = చెప్పటమెందుకు?; భూమి+ఆది+భూత+ఆలి 
= ధరణి మొదలైన భూతముల యొక్క సమూహం; కృష్ణులీలన్‌ = శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విలాసం చేతనే; కలిగెన్‌ = 
జన్మించింది. 
తాత్సర్యం: 'రాజా! శ్రీకృష్ణు డెవరో నాకు బాగా తెలుసు. ఆయన వినోదం కొరకై అలవోకగా సూకరరూపం 
ధరించి సాగరలీన అయిన ధరను తన దంషాగ్రం చేత మీదికెత్తాడు. ఇది ఒక్కటే కాదు; ఇట్టాంటి అద్భుత 
చర్య లెన్నింటినో ఆ మహానుభావుడు చేశాడు. భూమి మొదలైన భూతజాలం ఈ పురాణపురుషుడి విలాసం 


వలననే జనించాయి. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 795 
వ. కృష్ణుండు. 358 
తాత్సర్యం: ఈ వాసుదేవుడు. 


తే. బొడ్డుతామరయం దొక్క పురుషు డుద్ద । వించునట్లుగ( జేసి తద్విరచనా ని 

భమున నఖిలచరాచర ప్రభవ మయ్యె; | నరయ సామాన్యమే కృష్ణు పరమలీల? 359 
ప్రతిపదార్థం: బొడ్డుతామర+అందున్‌ = తన నాభికమలం నుండి; ఒక్కపురుషుండు = (బ్రహ్మదేవుడు; ఉద్భవించు+అట్టుగన్‌+ 
చేసి = జన్మించేటట్టుగా చేసి; తత్‌+విరచనానిభమునన్‌ = ఆ (బ్రహ్మసృష్టి అనే నెపంతో; అఖిల = సమస్తమైన; చర+ 
అచర+(ప్రభవము+అయ్యెన్‌ = చేతనాచేతనముల యొక్క ఉత్పత్తి (పుట్టుక) జరిగింది; అరయన్‌ = ఆలోచించగా; కృష్ణు 
పరమలీల = శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన విలాసం; సామాన్యము+ఏ? = సాధారణమైనదా? కాదని భావం. 
తాత్పర్యం: ధర్మజా! తన నాభికమలం నుండి వాసుదేవుడే చతుర్ముఖుడిని పుట్టించాడు. బబ్రహ్మసృష్టి అనే 
మిషతో స్థావరజంగమముల యొక్క పుట్టుక ఏర్పడింది. పరిశీలిస్తే ఇంతకూ మూలమైన శ్రీకృష్ణ లీల సామాన్యమైనది 
కాదు గదా! 


క. విను మెత్తటి ధర్మంబులు । దనుజులచే బాధ6 బొందు దతృమయమునన్‌ 
జనియించి య ద్దురాత్ముల( । దునుముం గృష్టుండు ధర్మధుర్యులC గాచున్‌. 360 


ప్రతిపదార్థం: వినుము = రాజా! ఆలకించుము; ఏ+తటి = ఎప్పుడు; ధర్మంబులు = ధర్మాలు; దనుజులచేన్‌ = 
రాక్షసులచేత, దుర్మార్గులచేత; బాధన్‌+పొందున్‌ = గ్లానిని పొందుతాయో; తత్‌+సమయమునన్‌ = అట్టివేళలో; జనియించి 
= అవతరించి; కృష్ణుండు = శ్రీకృష్ణ పరమాత్మ; ఆ+దుర్‌+ఆత్ములన్‌ = ఆ చెడు మనస్సుగలవారిని; తునుమున్‌ = 
ఖండిస్తాడు, సంహరిస్తాడు; ధర్మధుర్యులన్‌ = ధర్మాత్ములను; కాచున్‌ = రక్షిస్తాడు. 

తాత్సర్యం: రాజా! [శ్రద్దగా వినుము. ఎప్పు డెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు దుర్మార్గులను 
నిర్మూలించటానికి శ్రీకృష్ణుడు అవతరించి ధర్మాత్ములను కాపాడుతాడు. 


నిశేషం: “యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత, 
అభ్యుత్తాన మధర్మస్య తదా౭_9_త్మానం సృజామ్యహమ్‌.” (భగ. 4-7) 


ఎప్పుడు ధర్మానికి హాని, అధర్మానికి అభివృద్ది కలుగుతాయో అప్పుడు నేను అవతరిస్తాను- 
అనే గీతా శ్లోకానికి తిక్కన గారి అనువాదం ఎంత సుమనోమనోహరమో పాఠకులు అవలీలగా గుర్తించగలరు. 


క. శూలియునుం దాన దిశా । పాలురునుం దాన విశ్వపతియును గురుభూ 
పాలవర! తాన కృష్ణుండు । కాలము దిక్కులును దాన కల6 డఖిలములన్‌. 361 


ప్రతిపదార్థం: కురుభూపాలవర! = కురువంశ రాజులలో (శ్రేష్టుడా!; శూలియును = శూలధరుడైన శివుడును; తాను+అ = 
తానే; దిశాపాలురునున్‌ = దిక్సాలకులునూ; తాను+అ = తానే; విశ్య్వపతియునున్‌ = జగన్నాయకుడునూ; తాను+అ = తానే; 
కాలమున్‌ = భూతభవిష్యద్వర్తమాన కాలములునూ; దిక్కులునున్‌ = దశ దిశలునూ; తాను+అ = తానే; అఖిలములన్‌ = 


796 శ్రీమదాంధ్ర మహాభారతము 


సమస్తవస్తువులలో; కలండు = ఉన్నాడు. 


= 


తాత్సర్యం: కురువంశరాజోత్తమా! శ్రీకృష్ణభగవానుడే పరమేశ్వరుడు. అతడే దిక్పాలక స్వరూపుడు. అతడే 
సర్వజగన్నాథుడు. త్రికాలములునూ, దశదిశలునూ ఆతడే. సమస్తమందును అతడే ఉన్నాడు. 


ఆ. అరయ గృష్టు డధ్వరాత్మకు( దఖిలాగ | మోక్తమంత్రతంత్ర యుక్తి నతనిం 
బ్రస్తుతించి మేలు వడయుదు రధ్వర । కర్తలైన జనులు కౌరవేంద్ర! 362 


~~ 


ప్రతిపదార్థం: కారవ+ఇంద్ర! = కురుసార్వభౌమా!; అరయన్‌ = పరికించగా; కృష్ణుండు = శ్రీకృష్ణుడు; అధ్వర+ఆత్మకుండు 
= యజ్ఞస్వరూపుడు; అఖిల+ఆగమ+జఉక్త = సమస్త వేదాలలో చెప్పబడిన; మంత్ర తంత్ర యుక్తిన్‌ = మంత్ర తంత్రాలతో; 
అతనిన్‌ = ఆ సర్వేశ్వరుడిని; ప్రస్తుతించి = కొనియాడి; అధ్వరకర్తలు+ఐన జనులు = యాగాలు సల్పునట్టివారు; 
మేలు+పడయుదురు = శుభాలు పొందుతారు. 


తాత్సర్యం: కురురాజా! వాసుదేవుడు యజ్ఞస్వరూపుడు. ఆ మహనీయుడిని వేదాలలో చెప్పబడిన మంత్ర తంత్రాలతో 
స్తుతించి యాగనిర్యాహకులు శుభాలు పొందుతారు. 


క. చయనంబుల బుగ్వేదం | బయ మహిత సువర్ణనాము( డగు కృష్ణు గుణో 
దయము వినుతించు యజ్ఞ । క్రియా నిరతులైన సురలు ప్రీతిం బొందన్‌. 363 


ప్రతిపదార్థం: యజ్ఞ (క్రియా నిరతులు+ఐన = యాగకర్మలందు ఆసక్తి గలిగిన; సురలు = అమరులు; ్రీతిన్‌+పొందన్‌ 
= సంతోషం చెందగా; అయమహిత సువర్షనాముండు+అగు = శుభము లిడుటలో గొప్పవగు మంచి అక్షరాలతో కూడిన 
పేరుగల (సువర్గుడు); కృష్ణు+గుణ+ఉదయమున్‌ = శ్రీకృష్ణుడి సద్గుణాల యొక్క అతిశయమును; బుగ్వేదము; చయనంబులన్‌ 
యాగవిశేషము లందు; వినుతించున్‌ = స్తుతిస్తుంది. 


తాత్సర్యం: యాగకర్మలందు ఆసక్తిగల దేవతలు హర్షించగా, శుభము లిడుటలో దొడ్డదగు బంగారు నామధేయం 
గల శ్రీకృష్ణుడి గుణాతిశయాన్ని బుగ్వేదం యాగవిశేషములందు కొనియాడుతుంది. 


క. విను బుగ్వేదము కృష్ణుని । వినుతించుట యరుదె? యఖిలవేదంబులు6 ద 
జ్ఞనిత విలాసంబులు వే । దనిరూపిత వస్తువునన( దాన కుమారా! 364 


ప్రతిపదార్థం: కుమారా! = వత్సా! విను = వినుము; బుగ్వేదము; కృష్ణునిన్‌; వినుతించుట = కొనియాడటం; అరుదు+ఎ? 
= ఆశ్చ్ళర్యమా? కాదని భావం; అఖిలవేదంబులున్‌ = అన్ని వేదాలు; తత్‌+జనిత+విలాసంబులు = ఆ మహాత్ముడి నుండి పుట్టిన 
లీలలు కలవి; వేదనిరూపిత వస్తువున్‌+అనన్‌ = ఆగమములచే నిశ్చయించబడిన పదార్థమనగా; తాను+అ = తానే, ఆ శ్రీకృష్ణుడే. 


తాత్పర్యం: వత్సా! వినుము. బుగ్వేదం శ్రీకృష్ణుడిని జ్లాఘించటం వింత గాదు; సకల వేదాలు అతడి లీలలను 
వర్షించేవే. వేదములచే నిశ్చయించబడిన పరబ్రహ్మవస్తువు ఆ శ్రీకృష్ణుడే. 
బం = (ac) 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 797 


తే. అగ్నులును యజమాను(డు నాహుతులును ।; యాగఫలరూపమును గృష్టు( డని యెటుంగు; 
మిన శశాంకతారకముల నెస(గు తేజ । ములును గృష్టమయంబుల భూపవర్య! 365 


ప్రతిపదార్థం: అగ్నులును = ఆహవనీయం మున్నగు అగ్నులు; యజమాను(డున్‌ = యాగం చేసేవాడు; ఆహుతులునున్‌ 
= హోమ।ద్రవ్యాలు, హవిస్సులు; యాగఫలరూపమును = యజ్ఞఫల స్వరూపమునూ; కృష్ణుండు+అని; ఎబుంగుము = 
గ్రహించుము; ఇన+శశ+అంక+తారకములన్‌ = సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనువాటియందు; ఎసంగు = ఒప్పునట్టి; 
తేజములును = కాంతులు కూడ; కృష్ణమయంబులు+అ = కృష్ణస్వరూపాలే. 

తాత్పర్యం: రాజోత్తమా! యాగాగ్నులు, యాగకర్త హవిస్సులు, యాగ ఫలస్వరూపమైన వాడూ శ్రీకృష్ణుడే అని 
గ్రహించుము. సూర్యచంద్ర నక్షత్రములందు ఒప్పుతున్న కాంతులు కృష్ణమయములే సుమా! 


క. పరమజ్యోతి యనంగ ని । రరామర పదం బనంగ సత్యం బన భూ 
వర! యమృత మనంగ దేవకి । వరసుతుండు వెలుంగు వేదవర్గము తుదలన్‌.' 366 


ప్రతిపదార్థం: భూవర! = రాజా!; పరమజ్యోతి+అనంగన్‌ = పరంజ్యోతి అనగా; నిర్జర+అమర+పదంబు+అనంగన్‌ = 
అజరము, అమరము అయినస్థానము, ముసలితనం, చావు అనునవి లేని చోటు అనగా; సత్యంబు+అనన్‌ = సత్యమనగా; 
అమృతము+ అనయన్‌ = ముక్తి పథం, మోక్షస్థానం అనగా; దేవకి వరసుతుండు = దేవకీ దేవి యొక్క ఉత్తమపుత్రుడు; 
వేద వర్గముతుదలన్‌ = వేదాల కొసలైన ఉపనిషత్తులయందు; వెలుంగున్‌ = (ప్రకాశిస్తున్నాడు. 

తాత్పర్యం: పరంజ్యోతి అని, అజరము, అమరము అయిన స్థానమని, సత్యమని, మోక్షమని కొనియాడబడే దేవకీ 
నందనుడైన శ్రీకృష్ణ భగవానుడు వేదశిఖలైన ఉపనిషత్తులలో దీపిస్తున్నాడు.” 


కు అని యి ట్లుపదేశించిన । విని మోదము నొంది పాండువిభునగ్రసుతుం 

డనిమిషతటినీ సుతునకు । వినతుండై నెమ్మనమున వేడ్క దలిర్వన్‌. 367 
ప్రతిపదార్థం: అని; ఇట్టు: ఉపదేశించినన్‌ = శ్రీకృష్ణుడి ప్రభావం గూర్చి బోధించగా; విని; మోదమున్‌+ఒంది = సంతోషం 
చెంది; పాండు విభు+అగ్రసుతుండు = పాండుమహారాజుయొక్క పెద్దకొడుకైన ధర్మరాజు; అనిమిషతటినీ సుతునకున్‌ = 
దేవనది యొక్క కుమారుడైన భీష్ముడికి; వినతుండు+ఐ = నమస్కరించిన వాడై; నెమ్మనమునన్‌ (నెజ+మనమునన్‌) = 
నిండుమదిలో; వేడ్క = సంబరం, కుతూహలం; తలిర్సన్‌ = చిగురించగా. (తరువాతి వచనంతో అన్వయం) 
తాత్సర్యం: అని భీష్ముడు శ్రీకృష్ణుడి ప్రభావం గూర్చి బోధించగా ఆలకించి ధర్మజుడు సంతోషించి గంగానందనుడు 
భీష్ముడికి నమస్కరించి తన మనస్సులో కుతూహలం రేకెత్తగా. 


కృష్ణుడు ధర్మరాజునకు బ్రాహ్మణ ప్రభావంబు చెప్పుట. (సం.13-144-1). 


వ. కృష్ణునకు. బ్రణమిల్లి “దేవా! భూదేవ మాహాత్మ్యంబు వినవలతు నానతీయవే యని వినయసంభృతుం 
డగుచు. బ్రార్జించిన నప్పార్థివుని మీ(ద( గరుణామృతమయంబగు నాలోకనం బొలయ నద్దేవుం 
డాదరభరితుండై యిట్లనియె. 368 


798 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: కృష్ణునకున్‌ = వాసుదేవుడికి, ప్రణమిల్లి = నమస్కరించి; దేవా! = ప్రభూ! భూదేవ మాహాత్మ్యంబున్‌ = బ్రాహ్మణుల 
యొక్క (ప్రభావం; వినన్‌+వలతున్‌ = వినుటకు ఇష్టపడుతున్నాను; ఆనతి+ఈయవు+ఏ? = సెలవియ్యవా?; అని; వినయ 
సంభృతుండు+అగుచున్‌ = వినయముతో నిండినవాడై వినయపూర్ణుడై; ప్రార్ధించినన్‌ = వేడగా; ఆ+పార్టివుని మీందన్‌ = రాజగు 
ధర్మజునిపై; కరుణా+అమృతమయంబు+అగు = దయ అనెడు సుధారసంతో నిండిన; ఆలోకనంబు = దృష్టి చూపు; ఒలయన్‌ = 
వ్యాపించగా, (ప్రసరించగా; ఆ+దేవుండు = ఆ భగవంతుడు; ఆదరభరితుండు+ఐ = ఆదరంతో నిండినవాడై; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ధర్మజుడు శ్రీకృష్ణుడికి (మొక్కి 'స్వామీ! బ్రాహ్మణుల గొప్పతనం వినవలెనని కుతూహలపడుతున్నాను. 
సెలవియ్యవలసిం' దని వినయంతో వేడుకొన్నాడు. వాసుదేవుడు ఆ రాజచంద్రుడిపై కరుణామృతంతో నిండిన 
చూపులు (ప్రసరింప జేసి ఆదరంతో ఇట్టా అన్నాడు. 


క. “'నను€ బ్రద్యుమ్నుం డివ్విధ । మున నడిగిన వాని కేను ముద మందుచు నా 
తని హితము గోరి కుంతీ | తనయాగ్రజ! యున్నరూప తగ నిట్లంటిన్‌. 369 


ప్రతిపదార్థం: కుంతీ తనయ+అ(గ్రజ! = కుంతీదేవి యొక్క జ్యేష్టకుమారుడా!; ననున్‌ = నన్ను; ప్రద్యుమ్నుండు = 
ప్రద్యుమ్నుడు; ఈ+విధమునన్‌ = ఇపుడు నీ వడిగిన చందంగానే; అడిగినన్‌ = అడుగగా; వానికిన్‌ = అతడికి; ఏను = 
నేను; ముదము+అందుచున్‌ = సంతోషం చెందుతూ; ఆతనిహితము+కోరి = అతడి యొక్క మేలును ఆశించి; ఉన్న 
రూపు+అ = ఉన్నది ఉన్నట్లుగా; తగన్‌ = ఒప్పిదంగా; ఇట్టు+అంటిన్‌ = ఇట్లా చెప్పాను. 


తాత్సర్యం: కౌంతేయాగగ్రజా! ఇపుడు నీవడిగినట్లే ఇంతకుపూర్వం నాకుమారుడు ప్రద్యుమ్నుడు నన్ను అడిగాడు. 
అందుకు సంతోషిస్తూ వాని మేలు కోరి ఉన్న దున్నట్లుగా ఇట్టా చెప్పాను. 


సీ. వర్గత్రయము నపవర్గంబు సాధింప | నమర పితృ ప్రీతు లాచరింప 
నైహికసుఖము లుపార్టింపవలసిన । వారికి విప్రుల చేరుగడలు; 
దివిజులకైన నాయువు శ్రీయు' గీర్తియు6 । దనరుట తతసాదమున( జూవె! 
యలిగి భస్మము సేయ వలచి పెం పొసంగంగ । నవనీసురులు శక్తు; లట్టు లగుట 


తే.  వారి( గోపింప( జేయక వారలకు( బ్రి। యంబు సేయుచు వారు ప్రహర్ష మొంద( 
దనకు గలభంగి నిచ్చు నతండు రెండు | భువనములయందు. బెంపును బొగడు. బడయు. 370 


ప్రతిపదార్థం: వర్గత్రయమున్‌ = ధర్మార్గకామాలనే మూడు పురుషార్థాలనూ; అపవర్గంబున్‌ = మోక్షమనే నాల్గవ పురుషార్థాన్నీ; 
సాధింపన్‌ = సాధించటానికి, సంపాదించటానికి; అమర = దేవతలకు; పితృ = పితృదేవతలకు; ప్రీతులు+ఆచరింపన్‌ = 
సంతోషాలు కల్గించుటకు; ఐహిక సుఖములు = ఈ లోకమందలి సుఖాలు; ఉపార్టింప = పొందుటకు; వలసిన వారికిన్‌ = 
అక్కరగల మానవులకు; విప్రులు+అ = (బ్రాహ్మణులే; చేరుగడలు = ఆధారభూతులు; దివిజులకున్‌+ఐనన్‌ = వేల్పులకైననూ; 
ఆయువున్‌ = ఆయుష్యమూ; శ్రీయున్‌ = కలిమి, సంపదయూ; తనరుట = అతిశయించటం, లభించటం; తత్‌+(ప్రసాదమునన్‌+ 
చూవె! = బ్రాహ్మణుల అనుగ్రహం చేతనే సుమా! అవనీసురులు = (బ్రాహ్మణులు; అలిగి = కోపించి; భస్మము+చేయన్‌ 
= బూది కావించటానికి, నాశనం చెయ్యటానికి; వలచి = ఇష్టపడి; పెంపు+ఒసంగంగన్‌ = వృద్దికావించటానికి; శక్తులు = 
సమర్ధులు, దక్షులు; అట్టులు+అగుటన్‌ = అందువలన; వారిన్‌ = (బ్రాహ్మణులను; కోపింపన్‌+చేయక = అలుగునట్టు 
చెయ్యక; వారలకున్‌ = విప్రులకు; ప్రియంబు+చేయుచున్‌ = హితం సల్పుతూ, మేలు చేకూరుస్తూ; వారు = బ్రాహ్మణులు; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 799 


ప్రహర్షము+ఒందన్‌ = మిక్కిలి సంతోషం పొందేటట్లు; తనకున్‌ = తనకు; కలభంగిన్‌ = ఉన్నంతలో; ఇచ్చు+అతండు = 
దానమొనర్చేవాడు; రెండు భువనముల+అందున్‌ = ఉభయలోకాలలో, ఇహపరాలలో; పెంపును = అభివృద్దిని; పొగడున్‌ = 
పొగడ్తనూ; పడయున్‌ = పొందుతాడు. 


తాత్పర్యం: ధర్మార్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు సంపాదించటానికి, దేవతలను, పితృదేవతలను 
సంతృప్తులను చెయ్యటానికి, ఇహలోకసుఖాలు పొందటానికి బ్రాహ్మణులే ఆధారభూతులు. దేవతలకైనా ఆయుస్సు, 
యశస్సూ, సంపత్తీ వారి అనుగ్రహం వలననే కలుగుతాయి. వారు ఆ(గ్రహిస్తే ఎంతటివారినైనా బూడిద చెయ్యగలరు. 
అనుగ్రహిస్తే అభివృద్ది కలిగించగలుగుతారు. కనుక వారికి కోపం తెప్పించక ప్రియం సల్పుతూ వారు హర్షించేటట్టు 
ఎవడు తన శక్తి కొలది దాన మిస్తాడో అతడు ఇహపరలోకాలలో అభివృద్దిని, పేరు ప్రఖ్యాతులను పొందుతాడు. 


దుర్వాసుండు కృష్ణుని మనళ్ళుద్ధి పరీక్షించి యనుగ్రహించిన ప్రకారము. (సం.13-144-14). 


వ. నా కనిన యాశ్చర్యంబు సెప్పెద నాకర్ణింపుము. స్వతంత్ర ప్రవర్తనుండగు దుర్వాసుండు మనమందిరంబునకు 
వచ్చి మందహాసంబు సేయుచు(, గోపించుచు, సుముఖుం డగుచు, విముఖత్వంబు నొందుచు(, 
గుడువనొల్ల ననుచు. బెక్కండ్రకుం గావించిన కూడు గూర దా నొక్కరుండు భుజించుచు, సెజ్జ నిద్రించుచు' 
భూమి శయనించుచు, నెందేనిం బోవుచు, మరలి వచ్చుచు. బ్రవర్తించుచుండి యొక్కనాండు 'కృష్ణా! నాకుం 
బాయసంబు మీ(ద వేడుక పుట్టెడు. బెట్టింపవే యనం దత్‌క్షణంబ కావించినం గొంత కుడిచి, కొంత తన 
యొడలం బూయు మనినం బూసితి; నచ్చేరువ నున్న రుక్షిణిం జూచి కొంత య క్కాంతమేనం దాన పూసి 
రథ్యరూపంబుగా రథంబున న ప్పాలంతిం బూని రథారోహణంబు చేసి, వీధికి వెడలి, యమ్ముద్దియను 
ములుకోలం బొడుచుచు రథంబు నడిపింప, నాకుం గోపంబు నీర యు నించుకయు జనింపకుండె; 


యు 
నేనుం జూచుచుం దోడన నడచితి; నప్పుడు యాదవు లాశ్చర్య కోపభయాయత్త చిత్తులై యనేక 
ప్రకారంబులం దమలో. బలుకుచుం జేయునది లేక కెలంకుల వచ్చుచుండ. 371 


ప్రతిపదార్థం: నా+కనిన = నేను చూచిన; ఆశ్చర్యంబు+చెప్పెదన్‌ = వింత విషయాన్ని చెప్పుతాను; ఆకర్లింపుము = వినుము; 
స్వతం[త్రప్రవర్తనుండు+అగు = స్వేచ్చగా మెలగువాడైన; దుర్వాసుండు; మనమందిరమునకున్‌ = మనభవనానికి; వచ్చి; 
మందహాసంబు చేయుచున్‌ = చిరునవ్వునవ్వుతూ; కోపించుచున్‌ = కోపపడుతూ; సుముఖుండు+అగుచున్‌ = అనుకూలుడుగా 
ఉంటూ, ప్రసన్నుడుగా ఉంటూ; విముఖత్వంబున్‌+ఒందుచున్‌ = (ప్రతికూలుడుగా మారుతూ; కుడువన్‌+ఒల్లన్‌+అనుచున్‌= 
భుజించనని చెపుతూ; పెక్కం[డ్రకున్‌ = అనేకులకు, పలువురికి; కావించిన = వండిన, సిద్దపరచిన; కూడు; కూర; తాన్‌ = 
తను; ఒక్కరుండు+అ = ఒక్కడే; భుబించుచున్‌; సెజ్జన్‌ = శయ్యపై, పడుకపై, పరుపుపై; నిద్రించుచున్‌; భూమిన్‌ = 
కటికనేలమీద; శయనించుచున్‌ = పండుకొంటూ; ఎందున్‌+ఏనిన్‌ = ఎక్కడికైననూ; పోవుచున్‌, మరలివచ్చుచున్‌; ప్రవర్తించుచున్‌+ 
ఉండి = ఈ (ప్రకారం మెలగుతూ ఉన్నవాడై; ఒక్కనాడు; కృష్ణా; నాకున్‌; పాయసంబుమీందన్‌ = పరమాన్నం మీద; వేడుక 
పుట్టెడున్‌ = ఆసక్తి గలిగింది, అభిలాష జనించింది; పెట్టింపవు+ఏ? = తినబెట్టవా?; అనన్‌; తత్‌+క్షణంబు+అ = ఆ వెంటనే; 
కావించినన్‌ = పాయసాన్ని వండించగా; కొంత; కుడిచి = తిని, ఆరగించి; కొంత; తన+ఒడలన్‌ = తన శరీరం మీద, 
తనమేనికి; పూయుము+అనినన్‌ = రాయుమని చెప్పగా; పూసితిన్‌ = రాచినాను; ఆ+చేరువన్‌ = ఆ సమీపమందు; ఉన్న; 
రుక్కిణిన్‌; చూచి; కొంత; ఆ+కాంతమేనన్‌ = ఆమెశరీర మందు; తాను+అ = తానే (దుర్వాసుడే); పూసి = రాచి; రథ్య 
రూపంబుగాన్‌ = వాహనంగా, గుర్రంగా; రథంబునన్‌, ఆ+పొలంతిన్‌+పూన్సి = ఆ వనితను కట్టివేసి; రథ+ఆరోహణంబు+చేసి 


800 శ్రీమదాంధ్ర మహాభారతము 


= తాను రథమెక్కి; వీథికిన్‌ = వీథులలోనికి; వెడలి = బయలుదేరి; ఆ+ముద్దియను = ఆ మెలతను, ఆ రమణిని, 
రుక్మిణిని; ములుకోలన్‌ = ములుగ(ర్రతో; పొడుచుచున్‌ = పొడుస్తూ; రథంబున్‌, నడపింపన్‌ = లాగేటట్టు చేయగా; నాకున్‌; 
కోపంబున్‌, ఈర్షయున్‌ = ఆసూయ, ద్వేషమూ; ఇంచుకయున్‌ = కొంచెం కూడ; జనింపక+ఉండెన్‌ = కలుగలేదు; నేనున్‌; 
చూచుచున్‌; తోడన = ఆ రథము వెంబడి; నడచితిన్‌ = వెళ్ళాను; అప్పుడు; యాదవులు; ఆశ్చర్యకోప+భయ+ఆయత్తచిత్తులు+ఐ 
= అద్భుతం, (క్రోధం, భీతి, అను గుణాలకు అధీనమైన మనస్సు కలవారై; అనేక ప్రకారంబులన్‌ = పలు విధాల; తమలోన్‌ 
= తమ మనస్సులలో; పలుకుచున్‌ = దుర్వాసుడిని గురించి మాట్లాడుతూ; చేయు+అది+లేక = చేసేదేమీ లేక; కెలంకులన్‌ 
= ఆ రథానికి ఇరుప్రక్కల; వచ్చుచున్‌+ఉండన్‌ = ఆ యాదవులు వస్తూండగా. 


తాత్సర్యం: ధర్మజా! నేను చూచిన ఒక అద్భుత విషయాన్ని చెప్పుతాను, వినుము. తన ఇష్టప్రకారం ప్రవర్తించే 
దుర్వాస మహర్షి ఒకసారి మన యింటికి వచ్చాడు. ఆయన ఒక సమయంలో చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు; 
మరొకప్పుడు కినుక వహించేవాడు. ఒకప్పుడు అనుకూలుడుగా, ఇంకొకప్పుడు ప్రతికూలుడుగా ఉండేవాడు. ఒక 
తడవ నేను తిండి తినను అనేవాడు. మరొకప్పుడు పలువురకు వండిన ఆహారమంతా తా నొక్కడే ఆరగించేవాడు. 
ఒకప్పుడు పరుపులమీద శయనించేవాడు, మరొకప్పుడు కటికనేలమీద పరుండేవాడు. చెప్పకుండ ఎక్కడికో వెళ్ళేవాడు. 
తిరిగి తనకు తానే వచ్చేవాడు. ఇట్టా ప్రవర్తిస్తూ ఒకరోజు ఆ మహర్షి 'కృష్ణా! నాకు పరమాన్నం మీద మనసుపడింది; 
పెట్టించవా' అని అడిగాడు. వెంటనే నేను పాయసం వండించాను. ఆయన అందులో కొంచెం తిని, కొంత తన 
ఒడలికి నన్ను పూయమన్నాడు. నేను పూశాను. ఆ చెంతనే నిలిచి ఉన్న రుక్మిణిని చూచి మహర్షి ఆమె దేహానికి 
తానే పాయసం పూశాడు. ఆమెను రథానికి గుర్రం మాదిరి కట్టివేసి తాను రథంలో కూర్చొని లాగుమన్నాడు. 
వీథులలో విహారానికి బయలుదేరాడు. రుక్మిణి రథాన్ని ఈడుస్తూ ఉంటే ములుగర్రతో చోచో అని ఆమెను 
పాడుస్తూ తేరిని నడిపించాడు. ఆయన ఇంత చేస్తున్నా, నేను ఇదంతా చూస్తున్నా, నాకు మౌని మీద కోపంగాని, 
ద్వేషంకాని కలుగలేదు. సాక్షిమాత్రుడిగా వీక్షిస్తూ రథంతో నేను నడిచాను. ఈ దృశ్యాన్ని అవలోకిస్తున్న యాదవులకు 
ఆశ్చర్యమూ, కోపమూ, భయమూ జనించింది. వారు తమలో తాము మహర్షిని గురించి ఏమేమో అనుకొంటూ 
చేసేది లేక మౌనంగా రథానికి ఇరుప్రక్కల నడిచారు. 


ఆ. రథము. దివిచి డస్సి రమణి మేదిని మీంద | మొగ్గ తిలంగం బడిన డిగ్గ నుటికి 

దానిమీంద ధూళి దాం జల్లి వెసం బాటి | నమ్మునీశ్వరుండు యామ్యదిశకు. 372 
ప్రతిపదార్థం: రథమున్‌ = అరదమును, తేరును; తివిచి = లాగి, ఈడ్చి; డస్సి = అలసిపోయి; రమణి = రుక్మిణి; మేదిని 
మీందన్‌ = నేలపై; 'మొైగ్గతిలంగన్‌ = ముందునకు వాలి; పడంగన్‌ = ధరపై కూలగా; ఆ+ముని+ఈశ్వరుండు = ఆ 
దుర్వాసముని శ్రేష్టుడు; డిగ్గన్‌+ఉజికి = రథమునుండి (క్రిందికి దుమికి; దాని మీందన్‌ = రుక్మిణి మీద; తాన్‌ = తాను; 
ధూళిన్‌+చల్లి = దుమ్ముకొట్టి; యామ్యదిశకున్‌ = దక్షిణ దిక్కునకు; వెసన్‌ = శీఘ్రంగా; పాటెన్‌ = పరుగెత్తి పోయాడు. 
తాత్సర్యం: రుక్మిణీదేవి దుర్వాసు డెక్కిన రథాన్ని ఈడ్చి అలసిపోయి ముందుకు వ్రాలి నేలమీద కూలబడింది. 
అపుడు మునీంద్రుడు స్యందనంనుంచి క్రిందికి దుమికి ధరణిమీద చతికిలబడి ఉన్న రుక్మిణి మీద దుమ్ము చల్లి 
శీఘ్రంగా దక్షిణదిశకు పరుగెత్తి వెళ్ళాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 801 


కు పాటిన నాతని వెనుకన । పాటితి; సంప్రార్థనా ప్రభాషణములతోC 

దేజి మరలి యమ్ముని 'మిము€ । గాజియ వెట్టితి గదే యకట!' యనుచు దయన్‌. 373 
ప్రతిపదార్థం: పాజినన్‌ = దుర్వాసు డట్టా పరుగెత్తి వెళ్ళగా; ఆతని వెనుకన = ఆ ముని యొక్క వెంబడినే; పాజితిన్‌= 
నేనూ పరుగెత్తి వెళ్ళాను; సంప్రార్ణనా ప్రభాషణములతోన్‌ = నా యొక్క ప్రార్థనా వాక్యాలతో, నావేడుకునే మాటలతో; తేటి= 
ప్రసన్నుడై; మరలి = వెనుకకు మళ్ళి; ఆ+ముని = దుర్వాసుడు; అకట! = అయ్యో!; మిమున్‌ = మిమ్మల్ని; కాజియ+పెట్టితిన్‌+కదే! 
= కష్టపెట్టానుసుమా!; అనుచున్‌ = అని పలుకుతూ; దయన్‌ = కరుణతో. (తరువాతి వచనంతో అన్వయం). 
తాత్పర్యం: దుర్వాసుడు ఆ విధంగా దక్షిణ దిశకు పరుగెత్తి పోగా నేను ప్రార్థనా వాక్యాలతో ఆయన వెంట పరుగెత్తి 
వెళ్ళాను. నేను తప్పు మన్నించుమని వేడుకొంటూ పల్కిన పల్కులకు ఆయన (ప్రసన్నుడై వెనుదిరిగి “అయ్యో! 
మిమ్ము బాధించాను గదా! అని కృపతో. 
వ. నన్నుం గనుంగొని 'నీవు కోపంబు జయించితివి. నీకు వరం బిచ్చెద( గైకొనుము. 374 


ప్రతిపదార్థం: నన్నున్‌; కనుంగొని = చూచి; నీవు; కోపంబున్‌; జయించితివి = గెలిచావు; నీకున్‌; వరంబు; ఇచ్చెదన్‌; 
కైకొనుము = గ్రహింపుము, స్వీకరించుము. 
తాత్పర్యం: దుర్వాసమహర్షి నన్ను చూచి “కృష్ణా! నీవు కోపాన్ని జయించావు. నీకు వరమిస్తాను (గ్రహించుము”. 
ఆ. “ఎల్లవారు( దమకు నెంత గూర్తురు నీకు | నంత గూర్ది నిన్ను ననుసరించు 

వారు గాత; లోక వంద్యుండవై యెందు | మాటులేక యతుల మహిమ మనుము.” 375 


ప్రతిపదార్థం: ఎల్లవారున్‌ = అందరు; తమకున్‌ = తమకు తామంటే; ఎంత కూర్తురు = ఎంతగా ఇష్టపడతారో, తమ 
యందు ఎంత (పేమ కలిగి ఉంటారో; నీకున్‌ = నీకును; అంతకూర్చి = అంతగా ఇష్టపడి; నిన్నున్‌ = నిన్ను; 
అనుసరించువారు+కాతన్‌ = అనుసరించేవారు జౌతారు గాక!; లోకవంద్యుండవు+ఐ = లోకుల యొక్క నమస్కారాలు 
గైకొంటూ; ఎందున్‌ = ఎచ్చటను; మారులేక = అడ్డులేక, (ప్రతిలేక; అతులమహిమన్‌ = సాటిలేని ప్రభావంతో; మనుము 
= బీవించుము, వర్థిల్లుము. 


తాత్పర్యం: 'శ్రీకృష్ణా! సమస్త జనులు తమయందు తాము ఎంత (ప్రేమ కలిగి ఉంటారో, అనగా తమకు తామంటే 
ఎంత ప్రియమో, అంత (పేమ నీ యందు కలిగి ఉండి నిన్ను అనుసరిస్తారు. నీవు జనుల యొక్క (మొక్కులు 
గైకొంటూ ఎందును ఎదురే లేక సాటిలేని మహిమతో వర్షిల్లుదువుగాక!" 


వ. అని నిర్దేశించి మటియు నిట్లనియె. 376 
ప్రతిపదార్థం: అని; నిర్దేశించి = నిర్ణయించి, నిర్ధారణ చేసి చెప్పి; మజియున్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: దుర్వాస మహర్షి నిర్ణయపూర్వకంగా వచించి ఇంకా ఇట్లా అన్నాడు. 


క. 'నాయంగంబుల నెల్లం | బాయస మతిభక్తి. బూసి పాదతలమునం 
బూయవు గావునం గలుగు న । పాయం బఅకాల నీకు నవిలంఘ్యంబై. 377 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నా అంగంబులన్‌+ఎల్లన్‌ = నా అన్ని అవయవములందు; అతిభక్తిన్‌ = మిక్కిలి భక్తితో, గాఢ (ప్రేమతో; 
పాయసము = పరమాన్నం; పూసి = రాసి, ప్రామి, అలది; పాదతలమునన్‌ = అరికాలిలో, పాదము యొక్క (క్రింది భాగంలో; 
పూయవు = నీవు పూయలేదు; కావునన్‌ = కాబట్టి; నీకున్‌ = నీకు; అజకాలన్‌ = పాదతలంలో; అవిలంఘ్యంబు+ఐ = 
దాటరానిదై; తప్పించుకొన వీలుగానిదై; అపాయంబు = కీడు, చేటు, హాని; కలుగున్‌ = సంభవిస్తుంది. 


తాత్సర్యం: 'నా శరీరమం దంతట పరమభక్తితో పరమాన్నం ప్రామినావు. కాని అరికాలిలో మాత్రం పూయలేదు. 
కాబట్టి నీకు పాదతలంలో తప్పించుకొన శక్యంగాని హాని కలుగుతుంది. 


క. విను పరమపదప్రాప్తికి । ననుగుణమైయుండు( గాన యదియును నశుభం 
బనరాదు; నీవు బ్రాహ్మణ | జనముల యెడ నడపు మిట్టి చందమ యెపుడున్‌.' 378 


ప్రతిపదార్థం: విను = శ్రీ కృష్ణా! ఆలకించుము; అదియును = నీకు పాదతలంలో కలుగబోయే కీడు; పరమ పదఫప్రాప్తికిన్‌ 
= నీవు శ్రీవైకుంఠం చెందటానికి, అనుగుణము+ఐ = అనుకూలమై, తగినదై; ఉండున్‌ = ఉంటుంది; కాన = కనుక; 
అశుభంబు+అనన్‌+రాదు = అమంగళం అని భావించకూడదు; నీవు; (బ్రాహ్మణ జనముల+ఎడన్‌ = విప్రుల విషయంలో; 
ఎపుడున్‌ = ఎల్లప్పుడూ; ఇట్టి చందము+అ = ఈ విధంగానే; నడపుము = (ప్రవర్తించవలసినది. 


తాత్సర్యం: కృష్ణా! నా పలుకులు వినుము. పాదతలంలో నీకు కలుగనున్న ఆపద నీ వైకుంఠ ప్రాప్తికి అనుకూలంగానే 
ఉంటుంది. కనుక ఆ చేటును అమంగళమని భావించకూడదు. నీవు (బ్రాహ్మణుల విషయంలో ఈ రీతిగానే 
భయభక్తులతో (ప్రవర్తించుము.” 


వ. అని పలికి రథవహన పరిశ్రాంతయగు మీతల్లిం జూచి 'నీవు సౌందర్య సాభాగ్యంబుల నప్రతిమానవై 
మాననీయత్వంబునం గృష్టుని షోడశ సహస్రాంతఃపుర కాంతలకంటిె నెక్కుడగు' మని దీవనయిచ్చి యమ్ముని 
యంతర్శితుం డయ్యె. 379 


ప్రతిపదార్థం: అని; పలికి; రథవహన పరి(శ్రాంత+అగు = రథం లాగటంవలన బడలిక పొందినట్టి; మీతల్లిన్‌ = నీ జననిఅగు 
రుక్మిణిని; చూచి = కనుగొని; నీవు; సౌందర్య సౌభాగ్యంబులన్‌ = చక్కదనంలో, వైభవంలో; అప్రతిమానవు+ఐ = సాటిలేని 
దానవై; మాననీయత్వంబునన్‌ = గౌరవార్హతలో; కృష్ణుని = శ్రీకృష్ణుడి యొక్క; షోడశ సహ(స్ర+అంతఃపురకాంతలకంటెన్‌ = 
పదహారువేలమంది రాణివాసపు రమణుల కంటె; ఎక్కుడు+అగుము = అధికురాలవు కమ్ము; అని; దివన = ఆశీర్వాదం; 
ఇచ్చి; ఆ+ముని; అంతర్హితుండు+అయ్యెన్‌ = అంతర్జానం చెందాడు. 


తాత్పర్యం: అని దుర్వాసుడు పలికి రథాన్ని ఈడ్చి ఈడ్చి అలసిపోయిన మీ అమ శను జూచి “నీవు సౌందర్యమునందు, 
సౌభాగ్యమునందు సాటిలేని దానవై గౌరవార్హతలో శ్రీకృష్ణుడి పదహారువేలమంది రాణులలో అగ్రేసరవై విలసిల్లు" 
మని ఆశీర్వదించి ఆ మునీంద్రుడు అదృశ్యుడయ్యాడు. 


ఆ. _ రుక్ష్మిణియును నేను రుచిరసంపద నప్పు । డతిశయిల్లు నస్క దంగకముల. 
జూచి కొనుచు మిగుల జోద్య మందుచు( బ్రియ । మెడ(ద నెలకొనంగ నింటి కరిగి. 380 


ప్రతిపదార్థం: రుక్క్మిణియునున్‌; నేనున్‌; రుచిరసంపదన్‌ = సౌందర్య సంపత్తిచే; అప్పుడు = ఆ వేళ; అతిశయిల్లు = 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 803 


ఏపారుతున్న; అస్మత్‌+అంగకములన్‌ = మా యొక్క దేహాలను; చూచి కొనుచున్‌ = దర్శించుకొంటూ; మిగులన్‌ = మిక్కిలి; 
చోద్యము +అందుచున్‌ = ఆశ్చర్యపడుతూ; ప్రియము = (ప్రేమ; ఎడందన్‌ = హృదయములందు; నెలకొనంగన్‌ = 
కుదురుకొనగా, కలుగగా; ఇంటికిన్‌+అరిగి = గృహమునకు వెళ్ళి (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: రుక్మిణీ, నేనూ మహర్షి దీవన వలన సౌందర్య సమృద్దితో విలసిల్లుతున్న మా శరీరాలను వీక్షించుకొంటూ, 
మిక్కిలి ఆశ్చర్యపడుతూ, సంతోషం హృదయములందు నిండగా ఇంటికి వెళ్ళాము. 


ఆ. అందు వస్తుచయము ముందటికంటెను | బహులమును మనోజ్ఞ భంగికంబు 

నగుట జూచి యద్దుతాయత్తచిత్తుల । మైతి; మిట్టివార లవనిసురులు. 381 
ప్రతిపదార్థం: అందున్‌ = ఇంటిలో; వస్తుచయము = వస్తువుల యొక్క సమూహం; ముందటి కంటెను = మునుపున్న వాటి 
కంటె; బహులమును = అధికంగానూ; మనోజ్ఞ భంగికంబున్‌ = మనస్సునకు ఇంపు గూర్చునట్టిదిగాను; అగుటన్‌+చూచి 
= ఉండటం కనుగొని; అద్భుత+ఆయత్త చిత్తులము+ఐతిమి = ఆశ్చర్యానికి అధీనమైన మనస్సులు కలవారమయ్యాము; 
అవనిసురులు = పుడమియందలి దేవతలు- బ్రాహ్మణులు; ఇట్టివారలు = ఇటువంటి మహిమకలిగిన వాళ్ళు. 
తాత్సర్యం: (ప్రద్యుమ్నా! ఇంటిలోని వస్తుసముదాయం మునుపటికంటె ఇనుమిక్కిలిగా ఉండి ఎంతో రమ్యమై 
కనువిందు చేసింది. వాటిని చూచి మేము ఆశ్చర్య నిమగ్న మానసులమయ్యాము. 


క. కావున వారికి భక్తుండ । వై వెలయు కుమార!” యనిన నత డట్టిడయై 

తా వెలసె; నీవు నట్టిండ । వై వలయంగ వలయు. గౌరవాన్వయముఖ్యా!” 382 
ప్రతిపదార్థం: కుమార = తనయా! ప్రద్యుమ్నా! ; కావునన్‌ = కనుక; వారికిన్‌ = భూసురులకు; భక్తుండవు+ఐ = భక్తుండవై; 
వెలయు = (ప్రకాళశించుము; అనినన్‌ = అని నేను చెప్పగా; అతండు = మా కుమారుడైన మన్మథుడు; అట్టిడు+అ+ఐ = 
(అట్టిడయై) = అట్టివాడే అయి, బ్రాహ్మణభక్తుడై; తాన్‌ = తాను; వెలసెన్‌ = వెలుగొందాడు; కౌరవ+అన్వయముఖ్యా! = 
కురువంశజులలో (ప్రధానుడవైనవాడా! ధర్మజా! ; నీవున్‌ = నీవు కూడ; అట్టిడవు+ఐ = మా కుమారుడు (ప్రద్యుమ్నుడి మాదిరి 
విప్రభక్తుడవై; వెలయంగన్‌+వలయున్‌ = విరాజిల్లవలె సుమా! 


తాత్సర్యం: కాబట్టి కుమారా! నీవు బ్రాహ్మణులకు భక్తుడవై |ప్రకాశించాలి' అని నేను చెప్పాను. ప్రద్యుమ్నుడు 

నామాట చొప్పున (బ్రాహ్మణులయందు భక్తి గలిగి విరాజిల్లాడు. ధర్మజా! నీవు గూడ మా కుమారుడి వలె 
విప్రభక్తుడనై వెలుగొందాలి.” 

వ. అని చెప్పినం బ్రముదితమానసుం డగుచు నమ్మానవనాథుండు మాధవుతో 'దుర్వాసుండు శర్వాంశ 

సంభవుం డని విందు; శర్వుని మహిమ విన వలతుం జెప్పవే యనిన నప్పురుషోత్తముండు భరితాదరుందై. 

383 

ప్రతిపదార్థం: అని; చెప్పినన్‌; ఆ+మానవ నాథుండు = ఆ నరేశ్వరుడు (ధర్మరాజు); ప్రముదిత మానసుండు+అగుచున్‌ 

= సంతోషించిన మనస్సు కలవాడవుతూ; మాధవుతోన్‌ = లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణుడితో; దుర్వాసుండు; శర్వ+అంశ 

సంభవుండు = ఈశ్వరాంశలో జన్మించినవాడు; అని; విందున్‌ = పెద్దలు చెప్పగా వింటున్నాను; శర్వుని మహిమన్‌ = 

పరమేశ్వరుడి ప్రభావం; వినన్‌+వలతున్‌ = వినవలెనని కోరుతున్నాను; చెప్పవు+ఏ? = ఎరిగించవా? వచింపవా?; అనినన్‌; 


శ్రీమదాంధ్ర మహాభారతము 


804 న్ఫీ 
ఆ+పురుష+ఉత్తముండు = పురుషులలో శ్రేష్టుడై 
(ఆదరము = గౌరవము). 


న శ్రీకృష్ణదే వుడు; భరిత+ఆదరుండు = పూర్ణమైన ఆదరం కలవాడై. 


సజ 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు చెప్పగా నరేశ్వరుడైన ధర్మజుడు మనస్సులో ఎంతో సంతసించి శ్రీకృష్ణుడితో 'దేవా! 
దుర్వాసుడు ఈశ్వరాంశలో జన్మించాడని పెద్దలు చెప్పుగా వింటున్నాను. పరమశివుడి మహిమలను గూర్చి వినవలెనని 
కుతూహలపడుతున్నాను. సెలవీయవా' అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ఎంతో ఆదరబుద్దితో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


కృష్ణుండు ధర్మజునకు శివుని మహిమ చెప్పుట. (సం.13-145-3). 


ఆ. “అడుగ వలయుదాని నడిగితి నీవు న । న్నధిప! నామనము ప్రియంబు. బొందె; 

శివుని. దలంచి మొక్కి శివు దివ్యమహిమ సె । ప్పెద నితాంత విమల హృదయ కమల! 384 
ప్రతిపదార్థం: అధిప = రాజా!; అడుగన్‌ వలయు దానిన్‌ = అడుగుటకు అర్హమైన విషయమునే; నీవు; నన్నున్‌; అడిగితి 
= అడిగావు; నా మనము = నా హృదయం; ప్రియంబున్‌+పొందెన్‌ = ప్రీతి వహించింది, సంతోషం చెందింది; నితాంత= 
మిక్కిలి; విమల= స్వచ్చమైన, హృదయ కమల= హృదయమనే పద్మం కలవాడా!; శివునిన్‌ = మహాదేవుడిని; తలంచి = 
స్మరించి; మొక్కి = నమస్కరించి; శివు దివ్యమహిమన్‌ = పరమేశ్వరుడి యొక్క అప్రాకృతమైన (ప్రభావాన్ని; చెప్పెదన్‌ = 
తెలుపుతాను. 
తాత్పర్యం: 'ధర్మజా! నీవు నన్ను అడుగదగిన విషయమే అడిగావు. ఇందుకు నా మన సెంతో ఆనందించింది. 
ఆ మహాదేవుడిని ధ్యానించి నమస్కరించి ఆయన దివ్యములైన మహిమలను తెలుపుతాను. నీవు మిక్కిలి పరిశుద్దమైన 
అంతఃకరణం కలవాడివి సుమా! 
వ. ఏకాగ్రచిత్తుండవై యాకర్ణింపు' మని ధర్మజున కిట్లనియె. 385 
ప్రతిపదార్థం: ఏక+అగ్రచిత్తుండవు+ఐ = నిశ్చలమైన మనస్సుకలవాడవై; ఆకర్షింపుము = వినుము; అని; ధర్మజునకున్‌; ఇట్టు+ 
అనియెన్‌. 


తాత్పర్యం: ధర్మజా! నిశ్చల బుద్దితో నే చెప్పునది విను” మని శ్రీకృష్ణుడు ఆయనతో ఇట్లా అన్నాడు. 


క. “శతరుద్రీయము నే నరు€। డతిభక్తిని శివుని మనమునందు నిలిపి యం 
చితముగ6 బఠించు సులభం । బతనికి సర్వంబు నిందు నందు నరేంద్రా!' 386 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా! = మనుజవల్లభా!; ఏ నరుడు = ఏ మనుజుడు; శతరుద్రీయమున్‌ = యజుర్వేదాంతర్గతమైన 
నమకం అనే మంత్రభాగాన్ని; అతిభక్తిని = మిక్కిలి భక్తితో; శివునిన్‌ = శంకరుడిని; మనము+అందున్‌ = హృదయంలో; 
నిలిపి = నిలుపుకొని, నెలకొల్పి; అంచితముగన్‌ = ఒప్పిదంగా, యోగ్యంగా; పఠించున్‌ = చదువునో; అతనికిన్‌ = ఆ శత 
రు[ద్రీయపరితకు; ఇందున్‌ = ఈ లోకంలో; అందున్‌ = పరలోకంలో; సర్వంబున్‌ = సమస్తమూ; సులభంబు = తేలిక 
(తేలికగా లభిస్తుంది). 


తాత్సర్యం: 'ధర్మజా! ఏ మానవుడు పరమభక్తితో పరమేశ్వరుడిని హృదయంలో నిలుపుకొని శతరుద్రీయాన్ని 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 805 
(నమకాన్ని) ఒప్పిదంగా పరఠిస్తాడో ఆ మనుజుడికి ఇహలోకంలో, పరలోకంలో సమస్త సుఖాలు సులభంగా లభిస్తాయి.” 
వ. అని వెండియు. 387 
తాత్పర్యం: అని మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “అమరు మహాదేవుండను పేరు శివునకు; | నప్పరమునకు మీ దరయ లేదు 
తత్మోపద్భక్కీల ధర్మవిరుద్దపు । జాతుల నెల్లను సమయం జేయు 
దేవతల్‌ మునులు నతి ప్రయత్నంబునం । గావించు దక్షయాగమున శివుని 
మటిచిన నయ్యజ్ఞ మటివటిలై పోదె? । భగనేత్రనాశ మాదిగ ననేక 


తే. భంగములు రావె? వారి కా ప్రభువు చేత; । శరణు వే(డిన గావ(డే? కరుణ నట్టి 
వారి; నీశు పెం పేమన వచ్చు! మటియు । వినుము తద్దివ్యలీలలు మనుజనాథ! 388 


ప్రతిపదార్థం: మనుజనాథ! = భూపతీ!; శివునకున్‌ = ఈశ్వరుడికి; మహాదేవుండు+అను = మహాదేవుడనే; పేరు = నామం; 
అమరున్‌ = ఒప్పుతుంది; తగి ఉన్నది; ఆ+పరమునకున్‌ = ఆ శ్రేష్టుడికంటె; మీదు = మించిన వస్తువు; అరయన్‌ = 
విచారించగా; లేదు = కలుగదు; తత్‌+కోపదృక్‌+కీల = ఆ రుద్రుడి యొక్క కోపపు చూపులనే నిప్తుమంట; ధర్మవిరుద్దము+ 
జాతులన్‌+ఎల్లనున్‌ = ధర్మమునకు వ్యతిరేకమైన తెగలనన్నింటినీ, వేద విహితమైన ఆచారానికి వ్యతిరిక్తములైన అన్ని జాతు 
లనూ; సమయన్‌+చేయున్‌ = నాశనం చేస్తుంది; దేవతల్‌; మునులు; అతిప్రయత్నంబునన్‌ = మిక్కిలిపూనికతో; కావించు 
= సలుపుతున్న; దక్షయాగమునన్‌ = దక్షప్రజాపతి యొక్క యజ్ఞంలో; శివునిన్‌ = శంకరుడిని; మజచినన్‌ = విస్మరించగా, 
ఆహ్యానించనందున; ఆ+యజ్ఞము = ఆ (క్రతువు, అధ్వరము; అఅవణలు+ఐ+పోదు+ఎ? = భగ్నంకాలేదా? విధ్వంసమై 
పోయింది గదా!; వారికిన్‌ = దక్షయజ్ఞంలో పాల్లొన్న వారికి; ఆ (ప్రభువుచేతన్‌ = ఆ జగత్పతి మూలాన; భగనేత్రనాశము = 
సూర్యుడి కన్ను పోవటం; ఆదిగన్‌ = మొదలుగా; అనేక భంగములు రావె? = పలువిధములైన అవమానాలు, భయాలు 
కలుగవా? కలిగినవని తాత్పర్యం; శరణు వేండినన్‌ = కాపాడుమని అర్థించగా; అట్టివారిన్‌ = అట్టా శరణు జొచ్చినవారిని; 
కరుణన్‌ = దయతో; కావండు+ఏ? = రక్షించలేదా? రక్షించాడని భావం; ఈశుపెంపు = పరమేశ్వరుని ప్రాభవం, ఆధిక్యం, 
గొప్పతనం; ఏమి+అనన్‌+వచ్చున్‌? = ఎంతని పొగడ గలం?; మజీయున్‌ = ఇంకను; తత్‌+దివ్యలీలలు = ఆ మహాదేవుడి 
యొక్క పరమాద్భుత చర్యలు; వినుము = ఆకర్షించుము. 


తాత్పర్యం: 'కుంతీనందనా! శివుడికి మహాదేవుడనే పేరు ఎంతో తగి ఉన్నది. ఆయనకు పై వాడెవ్వడూ లేడు. 
అత డనీశుడు. ఆ రుద్రుడి యొక్క కినుక గదిరిన చూపు మంటలతో వేద ధర్మానికి విరుద్ద ప్రవర్తన గల 
జాతులన్నీ దగమయిపోతాయి. ఈశ్వర విరహితంగా దేవతలు, మునులు మిక్కిలి పూనికతో నిర్వర్తించే దక్షుడి 
యజ్ఞం ధ్వంసం కాలేదా? ఈశ్వరుడు ఆగ్రహించటంవలననే సూర్యుడికి కనులు పోవుట మున్నగు అనర్జాలు ఆ 
క్రతువులో పాల్గొన్నవారికి కలుగలేదా? (ప్రభూ! మమ్ము రక్షించుమని శరణు వేడిన వారిని ఆయన కరుణతో 
కాపాడలేదా? అట్టి పరమేశ్వరుడి మహిమ వర్షించటానికి శక్యం కాదు. ఆ మహా దేవుడి దివ్య లీలలు ఇంకా వినుము. 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 


సీ, ప్రబలదైత్యులు పురత్రయనాయకులు జగ । త్రయము నప్రతిమ ప్రతాప లీల 
బాధింప దివిజులు ఫాలలోచను( గాంచి । 'కావుము కృప దేవదేవ! మమ్ము. 
బశువుల మగు వారి( బశుపతి వైన నీ; వనుచు మహాక్రోశ మాచరింప 
నప్పురంబులు మూంటి నస్త్ర మొక్కటన భ । స్మము గాంగం జేసి యమ్మార్గణంబు 


తే, నంకమున నిడ నది బాలు. డైన 'నీత(। దెవ్వణి' డని చూచి వెజంగంది యెల్లసురలు 
వినుతిసేయ బ్రాహృణమూర్తి వెలుంగు నతని । కిడియె దుర్వాసు€ డనునామ మీశ్వరుండు. 389 


ప్రతిపదార్థం: ప్రబలదైత్యులు = మిక్కిలి బలవంతులైన రక్కసులు; పురత్రయనాయకులు = ఇనుము, వెండి, బంగారం 
అనే లోహాలతో నిర్మించబడిన మూడు పట్టణాలకు అధిపతులు అయినట్టివారు; జగత్‌+త్రయమున్‌ = స్వర్గ మర్త్య 
పాతాళలోకాలను; అ(ప్రతిమ = సాటిలేని; ప్రతాపలీలన్‌ = శౌర్యము యొక్క విలాసంతో; బాధింపన్‌ = పీడించగా; దివిజులు 
= దేవతలు; ఫాలలోచనున్‌ = నుదుట కన్ను గల శంకరుడిని; కాంచి = దర్శించి; దేవదేవ! = దేవతలకు అధీశ్వరుడవైన 
మహేశా!; పశువులము+అగు వారిన్‌+మమ్మున్‌ = పశువులుగా ఉన్నట్టి మమ్ములను; పశుపతివి+ఐన+నీవు = పశువులకు 
పాలకుడవుగా ఉన్న నీవు; కృపన్‌ = కారుణ్యంతో; కావుము = కాపాడుము; అనుచున్‌ = అని; మహా+ఆ(క్రోశము+ఆచరింపన్‌ 
= మిక్కిలి వాపోవగా; ఆ+పురంబులు మూంటిన్‌ = ఆ (తిపురాలను; అ(స్తము+ఒక్కటన = ఒక్కమం(త్రపూతమైన 
సాయకంతో; భస్మము+ కాంగన్‌+చేసి = బూడిద అగునట్టొనరించి; ఆ+మార్గణంబున్‌ = ఆ బాణమును; అంకమునన్‌+ఇడన్‌ 
= తన తొడమీద ఉంచుకొనగా; అది = ఆ శరము; బాలు(డు+ఐనన్‌ = బాలుడు కాగా; ఈతండు+ఎవ్వండు+అని = ఈ 
పసివా డెవడని; చూచి = కనుగొని; వెజంగు+అంది = విస్మయపడి; ఎల్లసురలు = అమరులందరూ; వినుతి+చేయన్‌ = 
స్తుతించగా, పొగడగా; (బ్రాహ్మాణమూర్తిన్‌ = విప్రస్వరూపంతో; వెలుంగు = ప్రకాశిస్తూన్న; అతనికిన్‌ = ఆ బాలకుడికి; 
ఈశ్వరుండు = ఉమాపతి; దుర్వాసుండు+అనునామము = దుర్వాసుడనే పేరు; ఇడియెన్‌ = ఒసగినాడు. 


తాత్సర్యం: మిక్కిలి బలవంతులైన (త్రిపురాసురులు తమ సాటిలేని బలపరాక్రమాలతో ముల్లోకాలను బాధించసాగారు. 
అప్పుడు వేల్పులు ముక్కంటిని దర్శించి “దేవాదిదేవా! మేము పశువులము. మమ్ము పాలించేవాడవు గనుక నీవు 
పశుపతివి. కనుక కరుణతో మమ్ము కాపాడు” మని బిగ్గరగా మొరపెట్టుకొన్నారు. అంతట మహేశుడు ఆ 
(త్రిపురములను ఒక్క అస్తప్రయోగంతో భస్మం చేసి ఆ బాణాన్ని తన తొడపై నిడు కొన్నాడు. ఆ బాణం ఒక 
బాలుడు కాగా ఇత డెవ్వడని చూచి ఆశ్యర్యచకితులై వేల్పులు వినుతించారు. విప్రరూపంతో వెలుగొందే ఆ 
బాలుడికి అపుడు శివుడు దుర్వాసుడని నామకరణం చేశాడు. 


తే. అతండు సూవె మాయింటికి నరుగుదెంచి | యంత సేసినాం డనవుడు నచ్చెరువును 
భక్తియును మది బిరిగొన బాండు నగ్ర । సుతుండు నిభృతిమై దేవకిసుతునితోడ. 390 


ప్రతిపదార్థం: అతండు+చూవె = ఆ దుర్వాసుడేసుమా; మా+ఇంటికిన్‌ = మా గృహానికి; అరుగుదెంచి = వచ్చి; అంత+ 
చేసినాడు = కొనియాడ తరముగాని మహాద్భుతములు సలిపాడు; అనవుడున్‌ = అని మాధవుడు పల్కగా; అచ్చెరువును 
= ఆశ్చర్యమూ; భక్తియును = భక్తియూ; మదిన్‌ = హృదయంలో; పిరిగొనన్‌ = అతిశయించగా; పాండు+అ(గ్రసుతు. 
డు = పాండుమహారాజు పెద్దకొడుకు; నిభృతిమైన్‌ = అణకువతో, వినయంతో; దేవకిసుతుని తోడన్‌ = దేవకీదేవి 
నందనుడైన కేశవుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 807 


తాత్పర్యం: ఆ దుర్వాసుడే మా గృహానికి వచ్చి అన్ని అద్భుత చేష్టితములు కావించాడు” అని వాసుదేవు డన్నాడు. 
ధర్మజుడు ఆశ్చర్య మొకవంక, భక్తి మరొకవంక తన మనసులో మల్లడి గొనగా వినయంతో దేవకీ తనయుడితో. 


క. “శివముఖ్యనామములు ప్ర । స్తవనకృతిన్‌ భోగమోక్షదము లగు నని విం 

దు విమలబోధ! యెణింగిం । పవె వాని నిరుక్తి ననిన బరమప్రీతిన్‌. 391 
ప్రతిపదార్థం: విమలబోధ! = నిర్మలమైన జ్ఞానం కలవాడా!; శివముఖ్యనామములు = శివుని యొక్క (ప్రసిద్దములైన పేళ్ళు; 
ప్రస్తవనకృతిన్‌ = స్తోత్ర మొనర్చుటచేత; భోగ మోక్షదములు+అగునని = సౌఖ్యమును, ముక్తిని ప్రసాదిస్తాయని; విందున్‌ = 
పెద్దలు చెప్పగా వింటున్నాను; వాని నిరుక్తిన్‌ = ఆ నామముల యొక్క అర్థాన్ని; ఎటింగింపవు+ఎ? = తెలుపవా?; అనినన్‌ 


అని యుధిస్టిరుడు వేడగా; పరమపప్రీతిన్‌ = మిక్కిలి హర్షంతో (తరువాతి వచనంతో అన్వయం). 

A «9, wl 
తాత్సర్యం: 'పరమేశ్యరుడి (ప్రసిద్దనామాలు స్తోత్రం చేస్తే ఇ 
స్వరూపుడవైన నీవు ఆ పరమశివుడి నామాలను అర్థ 
మిక్కిలి సంతోషించి. 


హపరసుఖాలు కలుగుతాయని విన్నాను. విమలవిజ్ఞాన 
సహితంగా నా కెరిగింపు' మని ధర్మజుడు వేడగా 


వ. అతం డిట్లనియె. 392 
తాత్పర్యం: నారాయణుడు ఈ విధంగా పలికాడు. 


క. “శివదేవు ముట్టం గొల్వంగ । నవనీశ్వర! యతని పేళ్ళ యర్ధ మెటి(గి సం 

స్తవనకృతి( గూర్ప నాకై । న విధాతకు నైన నరిది నామది జూడన్‌. 393 
ప్రతిపదార్థం: అవనీ+ ఈశ్వర! = భూపాలా!; శివదేవున్‌ = భగవంతుడైన శివుడిని; ముట్ట(గొల్వ(గన్‌ = సంపూర్ణంగా 
సేవించటానికి; అతని పేళ్ళ+అర్థము = ఆ శివనామముల యొక్క అర్థం; ఎజింగి = తెలిసి; సంస్తవన కృతిన్‌+కూర్చన్‌ 
= స్తోత్రకార్యం కావించటం; నామదిన్‌+చూడన్‌ = నామనసులో తలపోయగా; నాకున్‌+ఐనన్‌ = నాకు గాని; విధాతకున్‌+ఐనన్‌ 
= (బహ్మకుగాని; అరిది = అశక్యం. 
తాత్పర్యం: 'ధర్మజా! పరమేశ్వరుడిని పరిపూర్ణంగా భజించటం, ఆయన నామాలకు అర్థ మెటిగి స్తోత్రం సల్పటం 
పరికించగా నాకు గాని, బ్రహ్మకు గాని శక్యం కాదు. 


వ. అయినను. 394 
తాత్పర్యం: శక్యం కానప్పటికినీ. 
క. నీవిట్లు నన్ను నడిగితి । గావున నా యెటి(గి నట్టి గతిం జెప్పెద న 


ద్దేవాది దేవు వర నా। మావలి విను మచలమైన యవధానముతోన్‌. 395 


ప్రతిపదార్థం: నీవు; ఇట్టు; నన్నున్‌; అడిగితి = చెప్పుమని అడిగావు; కావునన్‌; నా+ఎజింగిన+అట్టి+గతిన్‌ = నేను తెలిసికొన్న 
విధంగా; ఆ దేవ+ఆదిదేవు = దేవతలకే మొదటి దేవుడైన శంభుడి యొక్క; వర = శ్రేష్టములైన; నామ+ఆవలిన్‌ = పేళ్ళ 
యొక్క సమూహమును; అచలము+ఐన = చలించనట్టి, స్థిరమైన; అవధానముతోన్‌ = ఏకాగ్రచిత్తంతో; వినుము = 
అలకించుము. 


808 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: నరేశ్వరా! నీవు శంభుడి నామాలు, వాటి అర్థాలు తెల్పుమని నన్ను కోరితివి కనుక నా తెలిసినంతలో 
ఆ దేవదేవుడి యొక్క ఉత్తమనామావళి వినిపిస్తాను. స్థిరమైన చిత్తంతో శ్రద్దగా ఆలకించుము. 


ఆ.  అగ్నివాయు వాస వాదిత్య వసు మరు । దాదిదేవతా మయాత్తుం డైన 

శివుని మహిమ బ్రీతి( జెప్పుట వినుట స । ర్వార్థసాధకంబు లగు నృపాల! 396 
ప్రతిపదార్థం: అగ్ని = అగ్నిదేవుడు; వాయు = వాయుదేవుడు; వాసవ = దేవేంద్రుడు; ఆదిత్య = ద్వాదశాదిత్యులు; వసు 
= అష్టవసువులు; మరుత్‌ = సప్రమారుతములు; ఆది = మొదలుగాగల; దేవమయ+ఆత్ముండు+ఐన = దేవతాస్వరూపి 
అయిన; శివుని మహిమన్‌ = పరమేశ్వరుడి (ప్రభావమును, విభూతులను; ప్రీతిన్‌ = సంతోషంతో; చెప్పుట = నుడువటం; 
వినుట = ఆకర్షించటం; సర్వ+అర్థసాధకంబులు+అగున్‌ = సమస్తప్రయోజనాలను సమకూర్చునట్టివి కాగలవు. 
తాత్పర్యం: ధర్మజా! అనలుడు, అనిలుడు, ఇంద్రుడు, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు మున్నుగా గల 
సర్వదేవతా స్వరూపుడైన శివదేవుడి మాహాత్మ్యమును ప్రీతితో చెప్పుట గాని, వినుట గాని సకలాభీష్టములను సిద్దింప 


కృష్ణుండు ధర్మజునకు శివనాను నిర్వచనంబు చెప్పుట. (సం.13-266-1 (కుంభ)). 


క. వినుము నరేంద్ర! మహత్వం । బున నుండను నీశ్వరత్వమున నఖిల మహా 

ముని జనములును మహేశ్వరు€। డని కొనియాడ హరు. డొప్పు నప్రతిముందై. 397 
ప్రతిపదార్థం: నర+ఇం(ద్ర! = రాజా! వినుము; మహత్త్యంబునన్‌ = గొప్పతనంతో; ఈశ్వరత్వమునన్‌ = ఐశ్యర్యంతో; 
ఉండను = ఉండటంచేత; అఖిల = సమస్తమైన; మహాముని జనములును = గొప్పమునీశ్వరులు; మహా+-ఈశ్వరుండు+అని 
= మహేశ్వరు డంటూ; కొనియాడన్‌ = వినుతించగా, పొగడగా; అప్రతిముండు+ఐ = తన కెందును సాటిలేనివాడై; హరు 
డు = శివుడు; ఒప్పున్‌ = విలసిల్టుతున్నాడు. 
తాత్పర్యం: రాజేంద్రా! వినుము. గొప్పతనంతో, ఐశ్వర్యంతో విరాజిల్లేవాడు కనుక సకల మునీంద్రులు ఆయనను 
మహేశ్వరుడని కొనియాడుతుండగా సాటిలేనివాడై సాంబళివుడు ప్రకాశిస్తున్నాడు. 


సీ, ఉగ్రత్వమునం బ్రతాపోన్నతి రుద్రనా । మము దాల్లె; దేవసంఘమున కెల్ల 
మహతినాం బొలుపారు మహనీయ దేవత । గావున విను మహాదేవు( డయ్యె; 
నఖీలసత్మర్మ ఫలాకారశుభములు । సేయు వేడుక కల్మి శివుం. డనంగ 
జనియె; సుస్థిరతేజమున వెలు. గొందుట । నంచిత స్థాణు సమాఖ్య బరంగె; 


తే. జంగమస్టావరాత్మక సకలభూత | రూపబహుత నొందుట బహురూపనామ 
ధేయుండై యొప్పె; ధూమవ్రపుజాయ జటల । వలన ధూర్జటి యనుపేర వటిలె హరుండు. 398 


ప్రతిపదార్థం: విను = ధర్మజా! వినుము; హరు(డు = శంభుడు; ఉగ్రత్వమునన్‌ = భయంకరత్వం చేతనూ; ప్రతాప+ఉన్నతిన్‌ 
= పరా(క్రమౌన్ష్నత్యం చేతనూ; రు(ద్రనామమున్‌+తాల్బెన్‌ = రుద్రుడను పేరు వహించాడు; దేవసంఘమునకున్‌+ఎల్లన్‌ = 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 809 


దేవతాసమాజాని కంతటికీ; మహతినాన్‌ = మహతి అనేపేరుతో (దొడ్డవాడనగా); పొలుపు+ఆరు = (ప్రకాశించే, ఒప్పారే; 
మహనీయ దేవతకావునన్‌ = గొప్ప వేల్పుగనుక; మహాదేవుండు+అయ్యెన్‌ = మహాదేవుడు అనే పేరు ధరించాడు; 
అఖిలసత్కర్మఫల+ఆకార = అన్ని మంచిపనులకు ఫలస్వరూపములైన; శుభములు = మంగళములు; చేయువేడుక కల్మిన్‌ 
= ఒనర్చునట్టి ఉబలాటం కలవాడు గనుక; శివుండు+అనంగన్‌+*చనియెన్‌ = శివుడనే పేరుతో ఒప్పుతున్నాడు; సుస్థిరతేజమునన్‌ 
= మిక్కిలి శాశ్వతమైన కాంతితో; వెలుంగు+ఒందుటన్‌ = (ప్రకాశిస్తూండటంచేత; అంచితస్థాణుసమాఖ్యన్‌ = ఒప్పిదమైన 
స్థాణుడనే నామధేయంతో; పరలాన్‌ = విలసిల్లినాడు; జంగమస్థావర+ఆత్మక = చరాచరాత్మకమైన, చేతనములు, అచేతనములు 
అనునట్టి; సకల భూత = సమస్త ప్రాణులయొక్క; రూపబహుతన్‌ = ఆకారబాహుళ్యమును, అనేక రూపాలను; ఒందుటన్‌ 
= పొందుటచే; బహురూపనామధేయు(డు+ఐ = బహురూపుడు అనే పేరు గలిగిన వాడై; ఒప్పెన్‌ = విరాజితుడైనాడు; 
ధూ(మ్రపుజాయజటల వలనన్‌ (ధూమము+చాయ = ధూమ్రపునచాయ = ధూమ్రపుంజాయ) = నలుపుకలిసిన ఎరుపు 
వన్ని జడలు ధరించిన వాడగుట వలన; ధూర్జటి+అనుపేరన్‌ = ధూర్జటి అనే ఆహ్వయంతో; వజలెన్‌ = ఒప్పినాడు. 


తాత్సర్యం: భీకరత్వం చేతను, పరాక్రమం చేతనూ హరునకు రుద్రుడనే పేరు వచ్చింది. దేవ సమాజమందు 
దొడ్డవేల్పు కనుక మహాదేవు డయినాడు. సమస్త సత్కర్మములకు ఫలరూపములైన శుభాలను (ప్రసాదించే కుతూహలం 
కలవాడు కనుక శివుడనే పేరు ధరించాడు. సుస్థిర మైన కాంతితో దీపిస్తున్నాడు కనుక ఈయనకు స్థాణుడనే 
నామం ఏర్పడింది. కదిలేవి, కదలనివి అయిన సకల(ప్రాణుల యొక్క స్వరూపములు తాల్చుటచే బహురూపుడనే 
పేరుతో పెంపారుతున్నాడు. పొగవన్నె జటాజూటం ధరించిన వాడు గనుక ధూర్జటి అనే నామంతో విరాజిల్లుతున్నాడు. 


ఆ. _ వినుము విశ్వు లన(గ జను దేవతలు దన । యంద పొడమి; రట్టు లగుట విశ్వ 
రూపనామకమున దీపితుం డయ్యె నా । త్రిపురమర్దనుండు నృపవరేణ్య! 399 


ప్రతిపదార్థం: నృపవరేణ్య = రాజోత్తమా!; వినుము = ఆకర్షించుము; ఆ త్రిపురమర్రనుండు = త్రిపురాసురులను సంహరించిన 
పరమేశ్వరుడు; విశ్వులు+అన(గన్‌+చను = విశ్వులు అనే పేరుతో ఒప్పుతున్న; దేవతలు = వేల్పులు; తనయందున్‌+అ = 
తనయందే; పొడమిరి = జన్మించారు; అట్టులు+అగుటన్‌ = అందువలన; విశ్చరూప నామకమునన్‌ = విశ్వరూపుడు అనే 
నామధేయంతో; దీపితుండు+అయ్యెన్‌ = (ప్రకాశించాడు. 


తాత్సర్యం: (త్రిపురాసురులను సంహరించిన ఆ గౌరీపతి యొక్క దేహం నుంచి విశ్వు లనే దేవతలు జన్మించారు 
కనుక ఆయన విశ్వరూపుడు అనే పేరుతో విలసిల్లుతున్నాడు. 


సీ, బహునేత్రములు మేన బ్రజ్వరిల్లుట సర్వ । తశ్చక్షు రాహ్వయోదాత్త కీర్తిం 
బర6ంగు; భూతము లెల్ల బశువులు దా బతి । గావున. బశుపతి నా వెలుంగు; 
వృషభస్థుందై యున్మి వృషవాహనుండు; మృత్యు | వనం జను బ్రాణ పాలాఖ్య సమత 


నొంది; వహించు వేదోక్తాభిధానముల్‌ | మజియు. బెక్కులు; వాని మహిమ వేద 


ఆ. వేత్త లైనవారు వివరించి యన్యోన్య | బోధకత్వమున. బ్రభూత సౌఖ్యు 
లగుచు సంతతము శివారామతా నిరూ । ధాత్ములై చరింతు రధిపముఖ్య! 400 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిపముఖ్య! = రాజులలో ఉత్తముడా!; బహునేత్రములు = అనేక నయనాలు, పెక్కు కన్నులు; మేనన్‌ = 
శరీరమందు; ్రజ్వరిల్లుటన్‌ = వెలుగొందటం చేత; సర్వతః+చక్టుః+ ఆహ్వయ+ఉదాత్తకీర్తిన్‌ = అంతటా కన్నులు గలవాడు 
అనే గొప్పయశస్సుతో; పరంగున్‌ = ఒప్పుతున్నాడు; భూతములు+ఎల్లన్‌ = జీవులందరూ; పశువులు = జంతువులు, మృగాలు; 
తాన్‌ = అతడు; పతి+కావునన్‌ = ఆ జీవు లందరికి నాథుడు గనుక; పశుపతి నాన్‌ = పశుపతి అనే ఆహ్వయంతో; 
వెలుంగున్‌ = (ప్రకాశిస్తున్నాడు; వృషభస్థు(డు+ఐ+ఉన్కిన్‌ = ఎద్దు మీద ఉండటం చేత; వృషవాహను(డు = నందివాహనుడు 
అని శంభునకు మరొక్క పేరు; మృత్యువు+అనన్‌+చనున్‌ = అతడు ప్రాణిదేహాలలో విషమస్థుడైనప్పుడు జీవులపాలిటికి 
మృత్యువు అని చెప్పదగి ఉన్నాడు; సమతన్‌+ఒంది = సమస్థితిని పొంది; ప్రాణపాల+ఆఖ్యన్‌+వహించున్‌ = ప్రాణపాలుడు 
(ప్రాణాలను కాపాడేవాడు) అనే నామం ధరిస్తున్నాడు. మజియున్‌ = ఇంకనూ; వేద+ఉక్త+అభిధానముల్‌ = (శ్రుతులందు 
చెప్పబడిన పేళ్ళు; పెక్కులు = అనేకములు ఆయనకు ఉన్నాయి; వాని మహిమన్‌ = ఆ నామముల యొక్క మాహాత్మ్యమును 
(ఆ చంద్రశేఖరుడి (ప్రభావాన్ని); వేద వేత్తలు+ఐనవారు = వేదార్థము లెరింగినవారు; వివరించి = తేటపరచి; అన్యః+ 
అన్య+బోధకత్వమునన్‌ = ఒకరి కొకరు ఉపదేశించుకొంటూ, తెలియ జెప్తుకొనుచూ; ప్రభూత సౌఖ్యులు+అగుచున్‌ = 
అధికమైన సుఖం కలవా రవుతూ, మిక్కిలి సుఖవంతు లవుతూ; సంతతము = ఎల్లప్పుడు; శివ+ఆరామతా+నిరూఢ+ఆత్ములు+ఐ 
= శివుడి యందు క్రీడించుటచే వన్నెకెక్కిన మనసు గలవా రవుతూ; చరింతురు = మెలగుతుంటారు, వర్తిస్తూ ఉంటారు. 


తాత్సర్యం: ధర్మజా! అనేక నయనాలు తన దేహంలో కలిగి వెలుగొందటం చేత పరమేశ్వరుడికి 'సర్వతశ్చక్షువు' 
అనే నామధేయం ఏర్పడింది. బీవు లెల్లరూ పశువులు. తాను ఆ పశువులకు పాలకుడు. కనుక ఆయనకు పశుపతి 
అనే నామం కలిగింది. నందినెక్కి సంచరించటం చేత అతడు వృషభవాహనుడు అనే పేరు పొందాడు. జీవుల 
ప్రాణాలు హరించేవాడూ, వారి ప్రాణాలను కాపాడేవాడూ అతడే. ఆగమాలలో ఆ మహనీయుడికి అనేక నామా 
లున్నవి. వాటి మహిమ వేదవేత్తలైన మహానుభావులు వివరంగా పరస్పరం బోధించుకొంటూ, పరమానందభరితు 
లవుతూ నిరంతరం శివుడియందే లగ్నమైన పావన మనస్సులతో సంచరిస్తూ ఉంటారు. 


విశేషం: భగవద్భక్తు లెట్టా మనుగడ సాగిస్తారో శ్రీమద్భగవద్గీత వెల్లడిస్తుంది. 
“మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయన్తః పరస్పరమ్‌, 
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యున్తి చ రమన్తి చ.” (భగ. 10-9) 
నా భక్తులు నాయందే తమ మనసులను లగ్నం చేసి నన్ను వదలి (బ్రతుకలేని వారై తాము అనుభవించిన 


నా కల్యాణగుణాలను, నా అవతార దివ్య చేష్టితాలను నిత్యం ఒకరి కొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు- అని. 


క. ఈ నామనిర్వచనములు | మానవుండు పఠించినను సమాహితమతియై 

వీనుల నించిన సౌఖ్యము | నానందము నిందు నందు నతనికి( గల్లున్‌.' 401 
ప్రతిపదార్థం: ఈ నామనిర్వచనములు = ఈ శివనామముల యొక్క అర్థవివరణాలు; మానవుండు = నరు(డు; పఠించినను 
= చదివినా; సమాహితమతి+ఐ = ఏకా(గ్రచిత్తుడై, నిశ్చలమైన మనస్సు గలవాడై; వీనులన్‌ = చెవులలో; నించినన్‌ = 
నిండించినా, ప్రవేశింపజేసినా; సౌఖ్యమున్‌ = సుఖమునూ; ఆనందమున్‌ = సంతోషమునూ; ఇందున్‌ = ఈ లోకంలో; అందున్‌ 
= పరలోకంలో అనగా ఇక్కడా అక్కడా; అతనికిన్‌ = ఆ నరుడికి; కల్లున్‌ = లభిస్తుంది. 


తాత్సర్యం: అర్థమననంతో పరమేశ్వరుడి నామాలు పఠించినా, ఏకా[గ్రచిత్తంతో ఆకర్షించినా ఆ మానవుడికి 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 811 
ఇహపరలోకాలలో సుఖం, సంతోషం సమకూరుతాయి. 
వ. అని చెప్పి మజియును. 402 
తాత్సర్యం: అని పలికి మరల (తరువాతి పద్యంతో అన్వయం) 


క. “వ్యాసమహాముని లోక హి । తాసక్తిని శివుని విషయమై పర్యముగా( 
జేసి నుపస్టాన మొకటి । యా సమధిక పుణ్యవాక్టయము విను మధిపా! 403 


ప్రతిపదార్థం: అధిపా! = రాజా! వ్యాస మహాముని = శ్రీ వేద వ్యాసమహర్షి లోకహిత+ఆసక్తిని = జగములకు మేలు 
చేయవలెనన్న అభిలాషతో; శివుని విషయము+ఐ = ఈశ్వరుడికి సంబంధించి; పఠ్యముగాన్‌ = పఠించ దగినదిగా; ఉపస్థానము 
+ఒకటి+చేసెన్‌ = దరిజేర్చుస్తోత్ర మొకటి కావించాడు; ఆ సమధిక పుణ్యవాకృ్యయము = ఆ గొప్ప పవిత్ర వాక్కుల 
సముదాయం; వినుము = ఆలకించుము. 


తాత్సర్యం: శ్రీ వేద వ్యాస మహర్షి లోకానికి మేలు గావించవలె నన్న ఆకాంక్షతో పరమ శివునకు సంబంధించి 
పఠించ దగిన ఒక గొప్ప స్తోత్రం రచించాడు. మిక్కిలి గొప్పవైన ఆ పవిత్ర వచనాలు వినిపిస్తాను. శ్రద్దగా వినుము. 


సీ, సర్వజగన్నిత్యసాక్షి లోకైక శు | భావహమూర్తి నిరామయుండు 
ప్రథమ భూతములకు. బ్రథమతమంబు ను । దాత్తంబు నయిన భూతంబు శివుడు; 
దన ముఖంబున నగ్ని జనియించె(, దను సభ । క్తిక సమారాధన కృతుల నియతి( 
బాటించువారికి భవమోక్షణంబు గా । వించు, వేడుక మది నించువాండు 


తే. వితత చతురాత్మకత్వ విశ్రుతి వహించి | కరుణ దత్తత్సదస్థిరా కలన కల్యు 
లగు సపర్యారతులకు నయ్యె విధంబు । నీడ్య పదవుల నొసంగు మహేశ్వరుండు. 404 


ప్రతిపదార్థం: సర్వజగత్‌+నిత్య+సాక్షి = సకల లోకాలకు శాశ్వతుడైన సాక్షియు; లోక+ఏక+శుభ+ఆవహ మూర్తి = జగములకు 
ముఖ్యంగా శుభాలు కలిగించే స్వరూపం కలవాడూ; నిర్‌+ఆమయుండు (నిరామయుండు) = రోగ విహీనుడూ; 
'ప్రథమభూతములకున్‌ = పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే తొట్టతొలుతటి భూతములకు; ప్రథమ తమంబు 
= మొట్టమొదటిదీ; ఉదాత్తంబు+అయిన = దొడ్డదయిన; భూతంబు = ప్రాణి; శివుడు = పరమేశ్వరుడే; తన ముఖంబునన్‌ 
= తన యొక్క వదనమునందు; అగ్ని = అనలం; జనియించెన్‌ = పుట్టింది; తనున్‌ = గౌరీ వల్లభుడిని; సభక్తిక సమారాధన 
కృతులన్‌ = భక్తితో గూడిన పూజాకార్యములను; నియతిన్‌ = నియమంతో; పాటించువారికిన్‌ = కావించేవారికి; భవమోక్షణంబు 
= సంసారంనుండి విముక్తి, జన్మరాహిత్యము; కావించు వేడుకన్‌ = కలిగించే కుతూహలం; మదిన్‌ = మనస్సులో; నించువా( 
డు = నిండించుకొనేవాడు అతడే; వితత = ఎక్కుడైన; చతుః+ఆత్మకత్వ+విశ్రుతిన్‌+వహించి = సదాశివాదికమైన నాలుగు 
స్వరూపాలతో (ప్రఖ్యాతిగాంచి; మహేశ్వరుండు = భర్గుడు; కరుణన్‌ = దయతో; తత్‌+తత్‌+పద+ స్థిర+ఆకలన కల్యులు+అగు 
= ఆయాస్టానాలలో సుస్థిరముగనున్న శుభమూర్తులైన; సపర్యారతులకున్‌ = తన పూజలందు ఆసక్తి గలవారికి; అయ్యెవిధంబు 
= ఆయావిధాలైన; ఈడ్యపదవులన్‌ = పొగడదగిన అధికార స్థానాలను; ఒసంగున్‌ = ఇస్తాడు. 


తాత్సర్యం: సకల జగత్తులకు నిత్యసాక్షిగా ఉన్నవాడు, సర్వలోకాలకు శుభాలు కలిగించే స్వరూపం కలవాడూ, రోగ 
రహితుడు, ప్రథమభూతము లని చెప్పబడే భూమి మొదలైన పంచ మహాభూతాలకంటె ముందున్న దొడ్డ భూతం 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


శ్రీకంఠుడు. తనను నియమం వీడక భక్తితో ఆరాధించే వారికి సంసారవిముక్తి కలిగించవలెననే అభిలాష తన 
మనసులో నింపుకొని ఉంటాడు నీలగళుడు. సదాశివాది రూప చతుష్టయంతో విఖ్యాతుడైన ఆ మహేశ్వరుడు తనను 
పూజించటంలో ఆసక్తి గల సుస్థిరపదస్థులైన మంగళమూర్తులకు ఆయావిధాలైన కొనియాడదగిన ఉన్నత పదవులు 
అను[గ్రహిస్తాడు. 


తే. ఈ యుపస్థాన మచలిత హృదయవత్తి । నరుండు శివలింగ సన్నిధానమున వాబ్ని 
రూఢముగ జేసి యాయురారోగ్యసకల । కామ్యవైభవైశ్వర్యముల్‌ గలిగి నెగడు.” 405 


ప్రతిపదార్థం: ఈ+ఉపస్థానము = ఈ దరిజేర్చుస్తోత్రమును; అచలిత హృదయవృత్తిన్‌ = చలించని మనఃప్రవృత్తితో; నరు 
డు = మనుజుడు; శివలింగ సన్నిధానమునన్‌ = శివలింగము యొక్క సమక్షంలో; వాక్‌+నిరూఢముగన్‌+చేసి = వా(క్రసిద్దముగ 
పఠించి; ఆయుః+ఆరోగ్య = ఆయుస్సు, ఆరోగ్యం; కామ్య = కోరదగిన; వైభవ+ఐశ్వర్యముల్‌ = గొప్పతనమూ, సంపద; కలిగి 
= పొంది; నెగడున్‌ = వర్దిల్లగలడు. 

తాత్సర్యం: ఈ స్తోత్రమును చలించని మనస్సుతో ఏ మానవుడు శివలింగ సన్నిధిలో వాగ్విధేయ మొనర్చునో 
ఆతడు ఆయుష్యం, ఆరోగ్యం, ప్రాభవం, సంపద కలిగి వర్చిల్లగలడు.' 


భీష్ముడు ధర్మజునకు ధర్మసూక్ష్మ ప్రకారంబు చెప్పుట. (సం.13-147-10). 


వ. అనిన విని యత్యంత సంతోషంబు నొంది కుంతీతనయాగ్రజుండు శాంతనవుతో 'ధర్మంబులు 
బహుప్రకారంబులు గలవు; పరమానుష్టేయంబగు ప్రకారం బెయ్యది? దాని నెఖింగింపవే యనుటయు 
నజ్జనపతికి జాహ్నవీనందనుం డిట్లనియె. 406 

ప్రతిపదార్థం: అనినన్‌; విని; అత్యంత సంతోషంబున్‌+ఒంది = మిక్కిలి హర్షమును పొంది; కుంతీతనయ+అ(గ్రజుండు 
= కుంతీదేవి కుమారులలో తొలుతపుట్టిన వాడైన ధర్మరాజు; శాంతనవుతోన్‌ = శంతనుమహారాజు కుమారుడైన 
భీష్ముడితో; ధర్మంబులు; బహుప్రకారంబులు = పలువిధాలు; కలవు; పరమ+అనుష్టేయంబు+అగు = ముఖ్యంగా ఆచ 
రించదగిన; ప్రకారంబు = విధం; ఏ+అది(ఎయ్యది)? = ఏది?; దానిన్‌; ఎటింగింపవు+ఏ? = తెలుపవా?; అనుటయున్‌ 
= అని అడుగగా; ఆ+జనపతికిన్‌ = ఆ నరనాథునకు-ధర్మజునకు; జాహ్నవీనందనుండు = జహ్నమహర్షి కూతురైన 
గంగాదేవి యొక్క కొడుకు (భీష్ముడు); ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: అని కృష్ణుడు చెప్పగా మిక్కిలి సంతసించి ధర్మజుడు భీష్ముడితో “ధర్మాలు పలువిధాలుగా 

ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అనుష్టించదగిన ధర్మ మేదో తెల్పు” మని అడుగగా గంగానందనుడు ఆ 

నరపతితో ఇట్టా అన్నాడు. 


ఆ. ధర్మములకు సంజ్ఞ తద్వేదులగు మహా । త్ములు తగంగ( జెప్పుదురు నరేంద్ర! 
వినుము కాలపాకమున నది యన్యథా | త్వంబు గలిగి యవిశదత్వ మొందు. 407 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర! = రాజా!; ధర్మములకున్‌ = ధర్మాలకు; సంజ్ఞ = గురుతు; తత్‌+వేదులు+అగు = ఆ ధర్మం 


తెలిసిన వారైన; మహా+ఆత్ములు = మహనీయులు; తగంగన్‌ = యుక్తంగా, ఒప్పిదంగా; చెప్పుదురు = వచిస్తారు; వినుము 
= ఆలకించుము; కాలపాకమునన్‌ = కాలం యొక్క మార్పుచేత, కాలం గడువగా గడువగా; అది = ఆ ధర్మం; 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 813 

అన్యథాత్వంబు+కలిగి = వేరొక తీరును పొంది; అవిశదత్వము+ఒందున్‌ = అస్పష్టతను చెందుతుంది. 
తాత్పర్యం: “ధర్మజా! ధర్మం ఇట్లాంటి దని ఆ ధర్మస్వరూపం తెలిసిన మహనీయులు మాత్రమే యుక్తంగా చెప్పగలరు. 
కాల పరిణామం వలన ధర్మం అందుకు భిన్నంగా గోచరిస్తుంది. స్పష్టతను కోల్పోయి మరుగున పడుతుంది. 
వ. ఎ ట్లంటేని. 408 
తాత్పర్యం: అదెట్టంటివా. 
క. అనఘ! యధర్మము ధర్మం । బను మతి. బుట్టించు. దృణ సమావృతమై ప్ర 

న్నని తలము చందమున. దో(। చిన నూయింబోలె సూక్ష చిత్తత లేమిన్‌. 409 


ప్రతిపదార్థం: అనఘ! = పాపరహితుడా!; సూక్ష్మచిత్తత లేమిన్‌ = పరిశీలనాత్మకమైన సూక్ష్మబుద్ది లేనందువలన; 
తృణసమావృతము+ఐ = గడ్డితో కప్పబడినదై; ప్రన్నని తలము చందమునన్‌ = మిట్టపల్లాలు లేని చక్కని సమ(ప్రదేశంగా; 
తోంచిన = స్ఫురించిన; నూయిన్‌+పోలెన్‌ = బావివలె, కూపం మాదిరిగా; అధర్మము = అన్యాయం; ధర్మంబు+అనుమతిన్‌ 
= న్యాయం అనే తలంపును; పుట్టించున్‌ = కలిగిస్తుంది. 
తాత్సర్యం: పుణ్యపురుషా! పరిశీలనాత్మకమైన సూక్ష్మబుద్ది లేనందున గడ్డితో కప్పబడిన బావి మిట్టపల్లాలు లేని 
చక్కని సమ(్రదేశంగా తోచేటట్టు ఒక్కొకప్పుడు అధర్మం ధర్మమనే తలంపును కలిగిస్తుంది. 
నిశేషం: అలం: ఉపమ. 
క, తప్పక కాన్ఫ(గ లేమిం । జెప్పెడు వారలును దద్విశేషము దప్పం 

జెప్ప(గ ధర్మంబు తెరువు । దప్పు నది క్రియాపరులకు దైన్యము దెచ్చున్‌. 410 
ప్రతిపదార్థం: తప్పక = మానక; కాన్సన్‌+కన్‌+లేమిన్‌ = ఇది ధర్మం, ఇది అధర్మం అని చూపలేక పోవటంవలన, 
గోచరించక పోవటం వలన; చెప్పెడు వారలును = ధర్మం బోధించేవారు కూడ; తత్‌+విశేషము = ఆ ధర్మం యొక్క 
ఘనత, (ప్రత్యేకత, విలక్షణత్వం; తప్పన్‌ = తొలగేటట్టు; చెప్పన్‌+కన్‌ = తెలుపగా; ధర్మంబుతెరువు = ధర్మము యొక్క 
తి; తప్పున్‌ = తప్పిపోతుంది; అది = ధర్మసూక్ష్మ మెరుంగని వారి బోధ; క్రియాపరులకున్‌ = కార్యాలు సల్పేవారికి; 
మున్‌ = దుఃఖాన్ని; తెచ్చున్‌ = కలిగిస్తుంది. 
తాత్సర్యం: ఇది ధర్మం ఇది అధర్మం అని సరిగా చూపలేక పోవటం వలన, ధర్మబోధ చేసేవారు ఆ ధర్మం 
యొక్క విలక్షణత్వం తొలగేటట్లు తెలపటం చేత ధర్మం దారితప్పుతుంది. ధర్మసూక్ష్మ మెరుంగని వారి బోధ 
విని కార్యాచరణకు పూనుకొనే వారికి కడకు దుఃఖమే సంభవిస్తుంది. 
వ. కావున ధర్మంబు సూక్ష్మ ప్రకారంబు. 411 


తాత్సర్యం: కనుక ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది. 


క. శ్రుతము( బరిత్యాగము( గల | మతిమంతుల నడుగు లోభమదమోహసమా 
వృత బుద్దులు గాని సమం । చిత చరితులవలన( దెలియు శీలనిరూఢా! 412 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శీలనిరూఢా! = స(త్రవర్తనచేత (ప్రసిద్దిగాంచిన ధర్మజా!; (శ్రుతమున్‌ = పెద్దలవలన శాస్త్రముల వినికిడియూ; 
పరిత్యాగమున్‌ = వితరణమూ, ఈవీ; కల = కలిగినట్టి; మతిమంతులన్‌ = బుద్దిమంతులను; అడుగు = ధర్మ మనగా 
ఎట్టిదో ప్రశ్నించుము; లోభ = దురాశ, పిసినిగొట్టుతనమూ; మద = గర్వమూ; మోహ = అజ్ఞానమూ, ధర్మ సమ్మూఢత్వమూ 
అనువానిచే; సమావృతబుద్దులు = ఆవరించబడిన చిత్తం కలవారు; కాని = కానట్టే; సమంచితచరితుల వలనన్‌ = 
పూజించదగిన నడవడిగల మహనీయులవలన; తెలియు = (గహించుము. 


తాత్సర్యం: మంచి స్వభావం గల ధర్మపుత్రా! పెద్దలవల్ల శాస్త్రముల వినికిడి, వితరణగుణము గల్లిన బుద్దిమంతుల 
నడిగి ధర్మస్వరూప మెట్టిదో తెలిసికొమ్ము. దురాశ, దుర్గర్వం, మోహం అనే దుర్గుణాలతో ఆవరించబడిన మనసులుగల 
వారివలన కాకుండా పవిత్రచరిత్రుల వలననే ధర్మం ఎరుగవలసినది. 


క. కామార్థంబులు మోహో । ద్దామత కృత్యంబు లని యెదం గని ధర్మ 

స్తోమమున( దగులు జనముల । చే మేలుగ నెటి(గి కొనుము సిద్దవివేకా! 413 
ప్రతిపదార్థం: సిద్దవివేకా! = (ప్రసిద్దమైన జ్ఞానం కలవాడా!; కామ+అర్థంబులు = పురుషార్థములలో కామం, అర్థం అనేవి; 
మోహ+ఉద్దామత+కృత్యంబులు+అని = అజ్ఞానం యొక్క స్వతం(త్రకార్యాలని; ఎదన్‌ = హృదయంలో; కని = ఎరిగి; 
ధర్మస్తోమమునన్‌ = ధర్మముల యొక్క సమూహమందు; తగులు = సక్తులైన; జనములచేన్‌ = జనులచేత; మేలుగన్‌ = 
హితవుగా; ఎజింగికొనుము = తెలిసికొమ్ము! 


తాత్సర్యం: ప్రశస్తమైన జ్ఞానం గల ధర్మజా! కామము, అర్థమూ అనేవి మోహాతిరేకం వలన జరిగే కార్యాలని 
మదిలో నెరిగి, ధర్మమం దాసక్తిగల జనుల వలన హితవుగా ధర్మస్వరూపం (గ్రహించుము. 


తే, అనఘ! యంచిత స్వాధ్యాయమునను యజ్ఞ । మున సమాచారమున నిష్ట పొను(గుపడక 
యుండు నెవ్వారలకు వార లోపి నడపు । నదియ కనుము ధర్మము సూక్షపదము గాంగ.' 414 


ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యుడా!; అంచిత = ఒప్పిదమైన; స్వాధ్యాయమునను = వేదాధ్యయనమునందునూ; యజ్ఞమునన్‌ 

= యజ్ఞము లొనర్చుట యందును; సమాచారమునన్‌ = అనుష్టానమునందును, (ప్రవర్తన అందునూ; నిష్ట = (శ్రద్ద, నమ్మిక, 
ఇ స్టా © ఠా 

నిలుకడ; ఏ+వారలకున్‌ = ఎవ్వరికి; పొనుంగు+పడక+ఉండున్‌ = క్షీణించక, మరుగుపడక ఉంటుందో; వారలు = అట్టివారు; 

ఓపి = నేర్పుతో, సమర్ధులై; నడపు+అదియ = సాగించునట్టిదే; ధర్మము సూక్ష్మపదముగాంగన్‌ = ధర్మము యొక్క సూక్ష్మంగా; 

కనుము = తెలియుము. 


తాత్సర్యం: దోషరహితుడా! వేదాధ్యయనంలోనూ, యజ్ఞాలను నిర్వహించటంలోనూ, ఆచారంలోనూ (శ్రద్ద ఎవరికి 
నశించకుండా ఉంటుందో అట్టివారి ఆచరణ ధర్మ సూక్ష్మ మెరిగి చేసేదిగా గ్రహించుము. 


క అన విని యుధిష్టిరుండు “నా । మన మిప్పుడు మీరు సెప్పుమాటల సందే 

హ నిరూఢ మయ్యె ధర్మము । గను గొన వలయుటకు బహుముఖత్వము కల్మిన్‌. 415 
ప్రతిపదార్థం: అనన్‌; విని; యుధిష్టరుడు = ధర్మజుడు; ధర్మము = ధర్మమును; కనుగొనవలయుటకున్‌ = తెలిసికొనటానికి; 
బహుముఖత్వము కల్మిన్‌ = అనేక మార్గాలుండటం చేత; నామనము = నా హృదయం; ఇప్పుడు, మీరు; చెప్ప్తుమాటలన్‌ 
= వచించే వాక్యాలచేత, నుడివే నుడుగులచేత; సందేహ+నిరూఢము+అయ్యెన్‌ = సంశయాన్ని మొలకెత్తిస్తున్నది. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 815 


తాత్సర్యం: అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు “పితామహా! మీరు చెప్పే మాటలచేత ధర్మాన్ని తెలిసికొనటానికి 
మార్గా లనేకం ఉండటం చేత నామనస్సులో ధర్మవిషయమై సందేహపరంపరలు ఉదయిస్తున్నాయి. 


క. పారంబు లేని ధర్మా! చారంబున మునుగు మాద్భశ క్షుద్రులకుం 
దీరం బిట్టిది యని తెలి । వార భవాదృశుల తగుదు రర్శ్మిలి జెప్పన్‌. 416 


ప్రతిపదార్థం: పారంబు లేని = ఒడ్డులేని, దరిలేని; ధర్మ+ఆచారంబునన్‌ = ధర్మానుష్ట్రానంలో; మునుగు = నిమగ్నులమైన; 
మాద్చశ క్షుద్రులకున్‌ = మావంటి అల్పులకు; తీరంబు = గట్టు; ఇట్టిది+అని = ఇది అని; తెలివి+ఆరన్‌ = జ్ఞానముదయించేటట్టు; 
అర్మిలిన్‌ = (ప్రేమతో, ప్రీతితో; చెప్పన్‌ = తెలపటానికి; భవాదృశులు+అ = తమవంటివారే; తగుదురు = యోగ్యులు. 


తాత్సర్యం: దరిలేని ధర్మానుష్టాన సముద్రంలో మునిగి దరి గానక అల్లాడుతున్న మావంటి అల్పులకు ఈ 
ధర్మసాగరానికి తీర మిది యని సంతోషంతో తెలియ జెప్పడానికి మీవంటి మహాత్ములే తగిఉన్నారు. 


తే. ఆగమోక్త విధంబు బ్రత్యక్షమును స । మాచరణము౦ బృథగ్విధ వ్యాకులములు 
ధర్మసూక్ష్యత యి మ్మూటం దథ్య మిట్టి । దన(గ రాని యట్లున్నది యనఘచరిత! 417 


ప్రతిపదార్థం: అనఘచరిత! = పుణ్యవర్తనుడవైన పితామహా!; ఆగమ+ఉక్త విధంబున్‌ = వేదమునందు చెప్పబడిన విధమును; 
ప్రత్యక్షమును = కంటికి కనిపిస్తున్నది, ఎదుటనున్నది, లోకానుభవం; ఆచరణమున్‌ = పెద్దలనుంచి పరంపరగా వస్తున్నవాడుక; 
పృథక్‌+విధ+వ్యాకులములు = వేర్వేరు తీరులతో కలగుండు పడుతున్నవి; ధర్మసూక్ష్మత = ధర్మస్వరూపం; ఈ+మూటన్‌ 
= ఆగమోక్తవిధం, ప్రత్యక్షం, ఆచరణం అనే మూటిలో; ఇట్టిది = ఇటువంటిది; తథ్యము = వాస్తవం, సత్యం; అనంగన్‌+ 
రాని+అట్టు+ఉన్నది = అని చెప్పటానికి శక్యం కాకుండా ఉన్నది. 


తాత్సర్యం: తాతా! ఆగమోక్తవిధం, ప్రత్యక్షం, ఆచరణ - అని ధర్మం భిన్న భిన్న రీతులతో కలగుండు పడుతున్నది. 
ఈ మూటిలో ధర్మసూక్ష్మత ఇద మిత మని చెప్పటానికి వీలుకాకుండా ఉన్నది. పుణ్యవర్తనుడవైన నీవు 
ధర్మసూక్ష్మ మంటే ఎటువంటిదో నాకు తెలుప వలసినది- 


వ. అనిన నాపగేయుండు కౌంతేయాగ్రజుతో ని ట్లనియె. 418 


ప్రతిపదార్థం: అనినన్‌; ఆపగేయుండు = నదీనందనుడు-భీష్ముడు; కౌంతేయ+అ(గ్రజుతోన్‌= కుంతి కుమారులలో జ్వ్యేష్టుడైన 
ధర్మజుడితో; ఇట్టు+అనియెన్‌ = ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: ధర్మజుడి పలుకులు విని మందాకినీనందనుడైన భీష్ముడు కుంతీజ్యేష్టనందనుడైన ధర్మజుడితో ఈ 
ప్రకారం చెప్పాడు. 


క. 'ఇవి మూండు దెఅంగులు ధ । ర్మువు సూక్ష్మత నిశ్చయింప ముఖ్యపదంబుల్‌ 
దివిరికొని యివియ చూచుట | యవనీశ్వర! పూర్వమునులయందు( గలుగుటన్‌. 419 


816 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అవనీ+ ఈశ్వర! = భూనాథా!; ధర్మువు సూక్ష్మతన్‌ = ధర్మము యొక్క సూక్ష్మతను; నిశ్చయింపన్‌ = 
నిర్ణయించటానికి; తివిరికొని = పూనుకొని; ఇవియ = ఆగమోక్త విధానం, ప్రత్యక్షం, ఆచరణం అనే వాటినే; చూచుటన్‌ 
= దర్శించటం వలననూ; పూర్వమునుల అందున్‌ = మునుపటి మునీశ్వరుల అందునూ; కలుగుటన్‌ = ఈ పద్దతుల 
అనుసరణం ఉండటం వలననూ; ఇవి మూ(డు తెజంగులున్‌ = ఈ మూండు విధానాలే; ముఖ్యపదంబుల్‌ = ధర్మసూక్ష్మ 
నిర్ణయానికి ప్రధానమైన గుర్తులు. 


తాత్సర్యం: 'ధర్మపుత్రా! ధర్మసూక్ష్మ నిర్ణయానికి ఆగమోక్తవిధం, ప్రత్యక్షం, సమాచరణం అనే ఈ మూడు విధానాలే 
తప్ప మరోదారి ఏదీ లేదు. పూర్వమునీంద్రులు సైతం ధర్మసూక్ష్మ నిర్ణయానికి ఆధారంగా వీటినే గై కొన్నారు. 


క. అనుమానింపకు మంధుం । డును నిశ్శంకాత్త్ముడును జడుండును బోలన్‌ 
జననాథ! యేను బల్మెద । విని దృఢముగ నూ6దు మింక వేయును నేలా? 420 


ప్రతిపదార్థం: జననాథ! = నరవరా!; ఏను పల్కెదన్‌ = నేను చెప్పుతాను; అంధుండును = గ్రుడ్జివాడును; 
నిస్‌+శంకా+ఆత్ముండును = పరమసంశయాత్ముడును; జడుండును = మందబుద్దిగలవాడు, మూఢుడును; పోలన్‌ = వీరికి 
సరిపోలేటట్ల్టు; అనుమానింపకుము = సందేహించవద్దు; విని = నా పలుకు లాలించి; దృఢముగన్‌ = గట్టిగా; ఊందుము = 
ప్రమాణంగా స్వీకరించుము, అవలంబించు; ఇంకన్‌ = ఇక; వేయును+ఏలా? = పలుమాట లెందుకు? 


తాత్సర్యం: రాజా! (గ్రుడ్డివాడు, సంశయాత్ముడు, మూఢుడు- వీరి వలె నీవు సందేహించవద్దు. ఈ ధర్మబిజ్ఞాస 
మాని నేను చెప్పేమాటలు విని, నా మాటలనే ప్రమాణాలుగా స్వీకరించి, వాటినే గట్టిగా అనుసరించుము. ఇక 
పలుమాటలతో నీకు పని లేదు సుమా! 


క. విమలాత్మ! యహింసయు దా | నము సత్యము. గ్రోధవర్ణనంబును విను ము 
త్తమ ధర్మరాశి యిది ధ । ర్మమునకు( బరసీమ దీని మరుపుము మదికిన్‌. 421 


ప్రతిపదార్థం: విమల+ఆత్మ! = ఓ నిర్మలచిత్తుడా!; వినుము = ఆలకించుము; అహింసయున్‌ = ప్రాణులను 
బాధించకుండటం; దానము = దానం చేయటం; సత్యమున్‌ = నిజం పలకటం; (క్రోధవర్ణనంబును = కోపం వదలటం; 
ఉత్తమ ధర్మరాళి = మేలైన ధర్మముల యొక్క (ప్రోగు; ఇది = ఈ అహింసాదిక సద్గుణ సముదాయం; ధర్మమునకున్‌ 
= ధర్మానికి; పరసీమ = తుదిహద్దు; మదికిన్‌ = నీ మనస్సునకు; దీనిన్‌ = ఈ గుణరాళిని; మరుపుము = మరుగునట్లు 
చేయుము; అలవడేటట్టు చేయుము, వశపరచుము. 


తాత్పర్యం: పరిశుద్ధమైన మనస్సుగల యుధిష్టిరా! అహింస, దానం, సత్యం, కోపరాహిత్యం అనేవి ఉత్తమ ధర్మాలు. 


ఈ గుణాలు ధర్మానికి పరమావధులు. కనుక నీ మనసు ఈ గుణాలను అనుసరించేటట్టు చేయవలసింది. 


తే.  బ్రాహ్మణారాధనమున( దత్సరు(డ వగుము; । దక్కు మొండు విచారముల్‌ ధర్మపుత్ర!' 
యనిన మానస మానంద మంద నాత. । డతని కతిభక్తి వందనం బాచరించి. 422 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 817 


ప్రతిపదార్థం: ధర్మపుత్ర! = యముడి కుమారుడా! (బ్రాహ్మణ+ఆరాధనమునన్‌ = విప్రులను పూజించటంలో; తత్పరుం 
డవు+అగుము = ఆసక్తి కలవాడవు కమ్ము; ఒండు విచారముల్‌ = ఇతరచింతలు, ఆలోచనలు; తక్కుము = విడువుము, 
మానుము; అనినన్‌ = అని దేవవ్రతుడు (భీష్ముడు) చెప్పగా? అతండు = యుధిస్టిరుడు; మానసము = హృదయం; 
ఆనందము+అందన్‌ = సంతసం పొందగా; అతనికిన్‌ = భీష్ముడికి; అతి భక్తిన్‌ = మిక్కిలి భక్తితో; వందనంబు = 
నమస్కారం; ఆచరించి = చేసి. (తరువాతి వచనంతో అన్వయం). 

తాత్సర్యం: ధర్మపుత్రా! విప్రులను ఆరాధించటంలో ఆసక్తి వహించుము. అన్యచింతలు వదలిపెట్టుము'- అని 
భీష్ముడు పలికాడు. ధర్మజుడు మనసులో సంతోషించి ఆయనకు మిక్కిలి భక్తితో నమస్కరించాడు. 


వ. “ఎవ్వరు ధర్మంబునెడ నసూయ సేయుదు? రెవ్వరు దాని నుపాసింతు? రెటింగింపుము. వారి వారి 
పొందుగతులును విన వలతుం జెప్పు, మనిన నప్పారవోత్తమునకు న ప్పురుషసత్తముం డిట్లనియె. 
423 


ప్రతిపదార్థం: ఎవ్వరు = ఏ మనుజులు; ధర్మంబు+ఎడన్‌ = ధర్మం పట్ట; అసూయ+చేయుదురు = దోషారోపణం చేస్తారో, 
ద్వేషిస్తారో; ఎవరు = ఏ నరులు; దానిన్‌ = ఆ ధర్మమును; ఉపాసింతురు = సేవిస్తారో, ఆచరిస్తారో; ఎటింగింపుము = 
తెలుపుము; వారి వారి పొందు గతులును = ధర్మాన్ని నిరసించేవారు, దానిని సేవించేవారు పొందే స్థితి గతులను, పుణ్య 
పాపాలను; వినన్‌ వలతున్‌ = వినవలెనని కోరుతున్నాను; చెప్పుము; అనినన్‌; ఆ+పౌరవ+ఉత్తమునకున్‌ = పురువంశంలో 


పుట్టిన వారిలో శ్రేష్ణుడైన ఆ ధర్మపుత్రుడికి; ఆ+పురుష+సత్తముండు = ఆ మానవోత్తముడైన భీష్ముడు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: “ఎవరు ధర్మాలపట్ల అసూయ వహిస్తారో, ఎవ్వరు వాటిని నమ్మి సేవిస్తారో ఆ ఇరుతెగల వారిని గూర్చి, 
వారికి కలిగే స్థితిగతులను గురించి తెల్పు" మని వేడగా ధర్మజునకు మహామానవుడు భీష్ముడిట్లా అన్నాడు. 


సీ. “వినుము రజస్తమో వికృతులం దగిలిన । మానసంబులు గల మానవులకు 
గలుగు ధర్మద్వేషకలనంబు; వారలు । నరకవాసార్హులు ధరణినాథ! 
సత్య పరాత్ములు సతతంబు ధర్మ ము | పాసింతు; రూర్జ్య లోకాధివాస 
మునకు వా రుక్తులు; మునుమును పుట్టిన । సుతుండు ధర్మము పద్మజునకు దాని 


తే. పాక సంపద సుమతు లుపార్దితగ ను । పాసనము సేయుదురు తియ్యపంటి పరువ 
మాదరించి తదుపచార మాచరించు । వెరవుగల యట్టి జనముల విధము దో(ప.” 424 


ప్రతిపదార్థం: ధరణినాథ! = భూవల్లభా!; వినుము; రజః+తమః+వికృతులన్‌(రజస్తమోవికృతులన్‌) = రజోగుణము యొక్క, 
తమో గుణము యొక్క వికారములను; తగిలిన = పొందిన; మానసంబులు+కల = మనస్సులు కలిగిన; మానవులకున్‌ = 
నరులకు; ధర్మద్వేషకలనంబు = ధర్మమునందు విరోధమనే దోషం; కలుగున్‌ = సంభవిస్తుంది; వారలు = ఆ ధర్మ 
విరోధులు; నరకవాస+అర్హులు = నరకలోకంలో నివసించటానికి తగిన వారు; సత్యపర+ఆత్ములు = సత్యమందు ఆసక్తి 
గల మనసులు కలవారు; సతతంబున్‌ = ఎల్లప్పుడు; ధర్మమున్‌ = ధర్మాన్ని; ఉపాసింతురు = సేవిస్తారు; వారు = అట్లాంటి 


సత్యపరులు; ఊర్హ్యలోక+అధివాసమునకున్‌ = స్వర్గభువనంలో నివాసంచెయ్యటానికి; ఉక్తులు = యోగ్యులు; పద్మజునకున్‌ 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 


= కమలము నుండి జన్మించిన (బ్రహ్మదేవుడికి; మునుమును పుట్టిన = తొట్టతొలుత జనియించిన; సుతుండు = 
కుమారుడు; ధర్మము = ధర్మం; తియ్యపంటిపరువము = మధురమైన పండు యొక్క పక్వదశను; ఆదరించి = పాటించి, 
గమనించి; తత్‌+ఉపచారము+ఆచరించు = దానిని వాడుకొనే పద్దతులనుసరించే; వెరవు+కల+అట్టి = ఉపాయమెరిగినట్టి; 
జనులవిధము+ తోథన్‌ = జనులతీరు గోచరించేటట్టు;: సుమతులు = సుబుద్దులు; దాని పాకసంపద = ధర్మము యొక్క 
పక్వస్థితి; ఉప+ఆర్డిత+కన్‌ = సంపాదిత అయ్యేటట్టు; ఉపాసనము+చేయుదురు = ఆ ధర్మాన్ని సేవిస్తారు. 


తాత్సర్యం: 'ధర్మజా! (శ్రద్దగా వినుము. రజస్తమోగుణవికారం పొందిన మనసులుగల మనుష్యులు ధర్మం మీద 

పగబూనుతారు. అట్టివారికి నరక లోక నివాసమే గతి. సత్య వ్రతపరాయణులు నిరంతరం ధర్మమునే సేవిస్తారు. 

వారు స్వర్గలోకనివాససౌఖ్యానికి అర్హులు. ధర్మం (బ్రహ్మదేవుడి ప్రథమపు(త్రుడు. మధురఫలాలను భుజించటానికి 

ఉబలాటపడేజనులు దాని పరిపక్వస్థితిని ఎట్టా (శ్రద్ధాసక్తులతో, ఆదర బుద్దితో గమనిస్తూ ఎట్లా ఉపచారాలు 
(53. [ | ఈ -— డె ర్‌ హూ. 

చేస్తుంటారో ఆ విధంగానే మంచిబుద్దికలవారు ధర్మాన్నే ఆశ్రయించి సేవిస్తుంటారు. 


వ. అనినం గౌంతేయాగ్రజుండు శాంతనవుతోడ 'సాధులు నసాధులు నన నెట్టివారు? చెప్పు మనుటయు 
నమ్మహాత్తుం డి ట్లనియె. 425 


ప్రతిపదార్థం: అనినన్‌; కౌంతేయ+అ(గ్రజుండు = కుంతీపుత్రులలో పెద్దవాడు, ధర్మజుడు; శాంతనవుతోడన్‌ = శంతను 
పుత్రుడైన భీష్ముడితో; సాధులు = సత్పురుషులు; అసాధులు = దుర్దనులు; అనన్‌; ఎట్టివారు; చెప్పుము; అనుటయున్‌ 
= అని (ప్రశ్నించగా; ఆ+మహా+ఆత్ముండు = ఆ దొడ్డబుద్దిగలవాడు- భీష్ముడు; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: భీష్ముడి పల్కులు విని ధర్మజుడు ఆ మహనీయుడితో 'సాధువు లనగా ఎటువంటివారు? అసాధువు 
లనగా ఎటువంటివారు? చెప్పు" మని అడుగగా భీష్ము డిట్లా చెప్పాడు. 


భీష్ముండు ధర్మజునకు సాధ్వసాధుజనుల నిరూపించి చెప్పుట. (సం.13-148-8). 


'తమయంత నెటు(గరు ధర్మంబు సదుపదే । శమునను గాన రసాధుజనులు; 
ధర్మబోధం బివ్విధంబులు రెంటను । గలిగెడువారు సాధులు; తదీయ 
చరితంబు విను; విడువరు మలమూత్రంబు । లర్హంబు గానిచో నధిప! యతిథి 
భోజనశిష్టాన్న భోజులు, దెరు విచ్చి । తగినవారలకు. బ్రదక్షిణముగ 


(ఈక 


తే. నరుగుదురు, నడపుదురు సత్యార్ణవములు, | శరణు సొచ్చినం గాతురు, సురతగుప్తి 
పరులు, నిజదారతృప్తులు, గురువినీతు, | లమలహృదయులు, సంతోష మారం గలరు. 426 


ప్రతిపదార్థం: అసాధుజనులు = సత్పురుషులు కానివారు, దుర్దనులు; ధర్మంబున్‌ = ధర్మమును; తమ+అంతన్‌ = తమకు 
తామే; ఎజుంగరు = తెలియలేరు; సత్‌+ఉపదేశమునను = పెద్దల యొక్క ఉపదేశం వలన కూడ; కానరు = తెలిసికొనరు, 
(గహించరు; ధర్మబోధంబు = ధర్మోపదేశం; ఈ+విధంబులు రెంటను = తమకు తాముగా గాని, పెద్దలవలనగాని; కలిగెడు 
వారు = పొందువారు; సాధులు = సజ్జనులు, సత్పురుషులు; తదీయచరితంబున్‌ = ఆ సత్పురుషుల యొక్క నడవడిని, 
ప్రవర్తనను; అధిప! = రాజా! విను = వినుము; అర్హంబు+కానిచోన్‌ = యోగ్యంగాని తావులో; మలమూ(త్రంబులు; విడువరు; 
అతిథి భోజనశిష్ట = అతిథులు భుజించగా మిగిలిన; అన్న భోజులు = అన్నమును భుజించేవారు-సాధుజనులు; తగినవారలకున్‌ 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 819 


= అర్హులైనవారికి; తెరువు+ఇచ్చి = దారి వదలి; ప్రదక్షిణముగన్‌ = కుడివైపునకు తిరిగి; అరుగుదురు = వెళ్ళతారు; 
సత్య+ఆర్జవములు = సత్యం, బుజుత్వం (నిష్కాపట్యం); నడపుదురు = కొనసాగిస్తారు; శరణు+చొచ్చినన్‌ = కాపాడుమని 
ఆశ్రయిస్తే; కాతురు = రక్షిస్తారు; సురతగుప్తి పరులు = వారు రతి (క్రీడ రహస్యంగా సల్పుతారు; నిజదారతృప్తులు = తమ 
భార్యలయందే సంతృప్తి చెందుతారు; గురువినీతులు = వారు తమగురువులకు విధేయులు; అమల హృదయులు = నిర్మల 
మనస్కులు; సంతోషము+ఆరన్‌+కలరు = ఎల్లప్పుడు సంతోషంతో హాయిగా ఉంటారు. 


తాత్సర్యం: “సాధువులు కానివారు ధర్మం తమంతట తాముగాగాని, పెద్దలవలనగాని తెలిసికొనరు. సత్పురుషులు 
ధార్మికజ్ఞానాన్ని తమంతట తాము గాను, గురువుల వలననూ ఆర్టిస్తారు. ధర్మజా! సత్పురుషుల చరిత్ర ఎటువంటిదో 
తెలుపుతాను (శ్రద్దతో వినుము. వారు మలమూ(త్రములను యోగ్యములైన ప్రదేశాలలో విడువరు. అతిథులు 
భుజించిన పిదప శేషించిన ఆహారాన్ని భుజిస్తారు. అర్హులైనవారికి దారి వదలి (ప్రదక్షిణ మొనర్శ్భి వెళ్ళతారు. 
సత్యంగా, నిష్కపటంగా ప్రవర్తిస్తారు. శరణు జొచ్చినవారిని సంరక్షిస్తారు. (స్త్రీ సంగమం బయటికి పొక్కనీయరు. 
రహస్యంగా ఉంచుతారు. తమ భార్యలతోనే సంతృప్తి చెందుతారు. గురువుల పట్ల అణకువ కలిగి ఉంటారు. వారు 
నిర్మల హృదయులు; నిత్యసంతోషులు.' 

విశేషం: ధర్మిష్టులు (సత్పురుషులు) రాజమార్లాలలో, ఆవులనడుమ, ధాన్యం మధ్య మలమూత్ర విసర్జనం చెయ్యరు. అగ్నిని, 


వృషభమును, దేవుడిని, గోశాలను, (బ్రాహ్మడిని, ధార్మికుడిని, ముసలివాడిని చూచినపుడు వారికి ప్రదక్షిణం చేస్తారు. ఇంకా 
వృద్దులకు, భారవాహులకు, ఆడువారికి, బాలురకు, ఆతురులకు, (బ్రాహ్మణులకు, గోవులకు, రాజులకు దారి వదులుతారు. 


వ. అని వెండియు. 427 
తాత్సర్యం: అని మరల. 


తే. “సాధు లింద్రియ విభ్రాంతి సంహరింతు, | రఘము. దెలిసి ప్రాయశ్చిత్త మాచరింతు, 

రప్రకాశంబుగా ధర్మ మాచరింతు, | రఖిలభూతదయాళుత్వమార. గలరు.” 428 
ప్రతిపదార్థం: సాధులు = సజ్జనులు; ఇంద్రియ విభ్రాంతిన్‌ = ఇంద్రియముల యొక్క తొట్రుపాటును, ఇంద్రియవ్యామోహమును; 
సంహరింతురు = నిర్మూలిస్తారు; అఘమున్‌ = పాపమును; తెలిసి = ఎరిగి; ప్రాయళ్ళిత్తము+ఆచరింతురు = పాపమును 
పరిహరించే కర్మను కావిస్తారు; అ(ప్రకాశంబుగాన్‌ = గుట్టుగా, రహస్యంగా, చాటుకొనకుండా; ధర్మము+ఆచరింతురు = 


ధర్మం సలుపుతారు; అథిలభూత దయాళుత్వము+ఆరన్‌+కలరు = సమస్త ప్రాణుల మీద సంపూర్ణంగా కృపచూపుతారు. 


oda) 


తాత్పర్యం: 'సత్పురుషులు ఇంద్రియభ్రాంతిని నిర్మూలిస్తారు. చేసిన పాప మెరిగి ప్రాయశ్సిత్తం చేసికొంటారు. తమ పేరు 
ప్రకటించుకొనకుండా రహస్యంగా ధర్మం చేస్తారు. సమస్తభూతముల మీద దయా సంపూర్లులై వెలుగొందుతారు.” 


వ. అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్తుతో నప్రయత్నులకు నర్ధంబు సిద్దించుట గలుగు; ధర్మపరులును 
నీతివిదులును నైన బలవంతులు బహుమార్గంబులగు సదుపాయంబుల నర్భంబు లాకాంక్షింప 
సిద్దింపకుండెడు; గొందటికు సిద్దించియు నవి భోగంబుల కుపయోగ్యంబులు గాకుండు; శిక్షలు పెద్ద 
లేకయుం గొన్ని చిత్తంబులందు విద్య లలవడు; శిక్షితులయ్యును నిర్విద్యు లగుటయుం గలుగు6 దెవుళ్ళ 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


నోసియుం బోట్లం బడియును గొందటు చావరు; పూరి పుడుక దాంకి బలాధికులు చచ్చుట చూచెద మిట్లు 
గాం గతం బేమి? యెజింగింపవే యనుటయు న మ్మహీపతి కమ్మహాత్తుం డి ట్లనియె. 429 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; అజాత శృత్రుండు = ధర్మజుడు; శంతను పుత్రుతోన్‌ = భీష్ముడితో; అప్రయత్నులకున్‌ = 
ఎట్టిప్రయత్నం లేని వారికి; అర్థ్హంబు = ధనం; సిద్దించుట+కలుగున్‌ = లభించటం సంభవిస్తుంది; ధర్మపరులును = 
ధర్మమునందు ఆసక్తి కలవారును; నీతివిదులును = నీతి నెరింగినవారును; ఐన బలవంతులు; బహుమార్గంబులు+అగు 
= పెక్కుదారులు గలిగిన; సత్‌+ఉపాయంబులన్‌ = మంచి ఉపాయాలచేత; అర్ధంబులు = ధనములు; ఆకాంక్షింపన్‌ = 
కోరుతున్నా; సిద్దింపక+ఉండెడున్‌ = లభించకుండా ఉంటాయి; కొందజకున్‌ = కొంతమందికి; సిద్దించియున్‌ = సమకూడికూడా, 
అవి = ఆ ధనములు; భోగంబులకున్‌; ఉపయోగ్యంబులు కాక+ఉండున్‌ = ఉపయోగపడకుండా పోతాయి; శిక్షలు = బోధలు; 
పెద్దలేకయున్‌ = ఎక్కువగా ఉండనప్పటికినీ; కొన్ని చిత్తములందున్‌ = కొందరి మనస్సులలో; విద్యలు = చదువులు; 
అలవడున్‌ = అబ్బుతాయి, సిద్దిస్తాయి; శిక్షితులు+అయ్యును = బోధించబడిన వారైనప్పటికినీ; నిర్విద్యులు+అగుటయున్‌ 
= చదువురానివారు కావటం కూడ; కలుగున్‌ = జరుగుతుంది; తెవుళ్ళన్‌ = రోగాల వలన; నోసియున్‌ = నొచ్చియూ, 
బాధచెందికూడా; పోట్లన్‌ = దెబ్బలచేత, పొడుపులచేత; పడియును = నొచ్చికూడ; కొందరు; చావరు; పూరిపుడుక = గడ్డిపరక, 
గడ్డిపోచ; తాంకి = (గుచ్చుకొని; బల+అధికులు = శక్తిసంపన్నులు; చచ్చుట = చావటం; చూచెదము = చూస్తున్నాము; 
ఇట్టుకాన్‌ = ఇట్లా జరగటానికి; కతంబు+ఏమి? = కారణమేమిటి?; ఎజింగింపవు+ఏ = తెలుపవా?; అనుటయున్‌ = అని 
ధర్మరా జడుగగా; ఆ+మహీపతికిన్‌ = ఆ భూభర్తకు (ధర్మజునకు); ఆ+మహా+ఆత్ముండు = ఆ దొడ్డ మనసు గల 
భీష్ముడు; ఇట్టు+అనియెన్‌. 

తాత్సర్యం: భీష్ముడి పలుకులు విని ధర్మజుడు, 'తాతా! ఎట్టి ప్రయత్నం లేకుండానే కొందరికి డబ్బు వస్తుంది. 
ధర్మాత్ములు, నీతిమంతులు అయిన శక్తి సంపన్నులు ఎన్నో మార్గాలలో, ఎన్నో ఉపాయాలతో ధనం సంపాదించటానికి 
సర్వయత్నాలు చేసినప్పటికినీ వారి కది లభించదు. మరి కొంతమందికి సిరి సమకూడినా సుఖ మనుభవించటానికి 
ఉపయోగపడదు. గురుబోధ అంతగా లేకపోయినప్పటికీ కొందరికి సులువుగా చదువులు అబ్బుతాయి. కొందరికి 
అధ్యాపకులు ఎంత బోధించినా ఏ మా(త్రం విద్యలు పట్టువడవు. రోగాలతో నొచ్చికూడ, కత్తిపోట్లకు, కర్రదెబ్బలకు 
గురి అయికూడ కొందరు చావరు. మరి కొంతమంది బలవంతులు గడ్డిపోచ (గ్రుచ్చుకోగా కాలం చేస్తారు. 
ఇట్టివెన్నో వైపరీత్యాలను చూస్తున్నాము. ఇందుకు కారణ మేమిటో తెలుపవలసింది' అని అడిగిన అజాతశత్రువుకు 
ఆ భీష్ముడు ఇట్లా అన్నాడు. 


శుభాశుభంబులు పూర్వ జన్మ కృత పుణ్యపాపంబులచే. గల్గునని చెప్పుట. (సం.13-149-10). 


క. 'మొలవం బెట్టని యట్టిది । మొలచునె? తొలుమేని దానముల నానార్దం 
బులు సిద్దించు. బ్రయత్నం । బులు లేకయు; నింత నిజము భూపవరేణ్యా! 430 


ప్రతిపదార్థం: భూపవరేణ్యా! రాజులలో ఉత్తముడా!; మొలవన్‌ = మొలచుటకు, చెట్టు చేమలు మొలకెత్తటానికి; పెట్టని+ అట్టిది 
= నేలలో నాటని బీజం; మొలచును+ఎ? = పుట్టుతుందా? పుట్టదని భావం; తొలుమేని దానములన్‌ = పూర్వజన్మలో చేసిన 
దానాలచేత; నానా+అర్హంబులు = అనేక ప్రయోజనాలు; ప్రయత్నంబులు లేకయున్‌ = ఎట్టియత్నాలు చెయ్యకుండానే; 
సిద్దించున్‌ = నెరవేరుతాయి; ఇంత నిజము = ఇది వాస్తవం. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 821 


తాత్పర్యం: 'రాజేంద్రా! నేలలో బీజం నాటకుండా మొక్క మొలుస్తుందా? మొలవనే మొలవదు. అట్టే ముందటి 
జన్మలో చేసిన దానాల వలననే ఎట్టి ప్రయత్నాలు లేకుండానే అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి. ఈ మాట నిజం. 


తే. అలఘు తపములు దొలుమేన( గలిగెనేని । వెదకి కొనివచ్చు న న్నరు విపులభోగ 
ములు పురాకృత వృద్దసేవల ఫలించు । బుద్దికలిమియు విద్యల బొలుచుటయును. 431 


ప్రతిపదార్థం: అలఘుతపములు = గొప్పతపస్సులు; తొలుమేనన్‌ = మునుపటి జన్మలో; కలిగెన్‌+ఏనిన్‌ = చేసి ఉన్నట్టయితే; 
ఆ+నరున్‌ = ఆ మానవుడిని; విపులభోగములు = విస్తారమైన సుఖాలు; వెదకి కొని వచ్చున్‌ = తాముగా వచ్చి ఆశ్రయిస్తాయి; 
పురాకృతవృద్దసేవలన్‌ = మునుపు చేయబడిన పెద్దల శుశూషవలన; బుద్దికలిమియున్‌ = తెలివి కలగటం; విద్యలన్‌ = 
చదువులలో; పొలుచుటయున్‌ = (ప్రకాశించటమూ; ఫలించున్‌ = సిద్దిస్తాయి. 


తాత్సర్యం: ముందటి జన్మలో ఘనతపస్సులు చేసి ఉన్నట్లయితే ఆ మనిషిని విస్తారమైన సుఖాలు వచ్చి వరిస్తాయి. 
పూర్వం చేసిన పెద్దల సేవ వలననే నరులకు తెలివితేటలు కలుగుతాయి. వారు చదువులలో రాణిస్తారు. 


క. తొలుమేన నహింసారుచి । గలిగిన దీర్హాయు వొందు€ గారణభూతం 
బులు భూవర! యివి యీ గుణ । ములు లేమియ కీడులకును మూలం బరయన్‌. 432 


ప్రతిపదార్థం: భూవర! = రాజా!; తొలుమేనన్‌ = మునుపటిపుట్టువులో; అహింసారుచి = అహింసయందు ప్రీతి; కలిగినన్‌ 
= ఉన్నట్లయితే; అతడు; దీర్భ+ఆయువున్‌+ఒందున్‌ = దీర్చాయుష్యమును పొందుతాడు; ఇవి = ఈ అహింసాదులు; 
కారణభూతంబులు = ఇందుకు హేతువులు; ఈ గుణములు లేమియ = ఈ సద్గుణాలు లేకుండటమే; అరయన్‌ = 
ఆలోచించగా; కీడులకున్‌ = ఆపదలకు, అనర్థాలకు; మూలంబు = హేతువు. 


తాత్సర్యం: వెనుకటి జన్మలో అహింసయందు ఆసక్తి కలిగి ఉంటే అతడు ఈ జన్మలో దీర్చాయుష్మంతు 
డవుతాడు. యుధిష్టిరా! ఈ సద్గుణాలే ఇందుకు హేతువులు. ఇవి లేకుండటమే అన్ని అనర్జాలకు మూలం. 


వ. కావున. 433 
తాత్పర్యం: ధర్మజా! కనుక. 


తే. వినుము దానంబు( దపమును వృద్దసేవ । నము నహింసయు నియత కృత్యములు సర్వ 
జనుల కి మ్మహాగుణములు మనమునందు । దృఢముగా నిల్పి నడపుము ధీరవర్య!' 434 


ప్రతిపదార్థం: ధీరవర్య! = ధైర్యం కలవారిలో ్రేష్టుడా!; వినుము = ఆలకించుము; దానంబున్‌ = వితరణ గుణం; తపమును 
= తపశ్చర్య; వృద్దసేవనము = పెద్దలకు శుశ్రూష చేయటం; అహింసయున్‌ = ప్రాణులను బాధించకుండటం; సర్వజనులకున్‌ 
= సమస్తప్రజలకు; నియతకృత్యములు = విధిగా ఆచరించదగిన కార్యములు; ఈ+మహాగుణములు = ఈ గొప్పగుణాలను; 
దృఢముగాన్‌ = గట్టిగా; మనమునందున్‌ = మనస్సులో; నిల్పి = నిలుపుకొని; నడపుము = పనులు సాగించుము. 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధీరోత్తమా! వినుము. దానం, తపస్సు, పెద్దలను సేవించటం, ప్రాణులను హింసించకుండటం, అనేవి 
సమస్త జనులు విధిగా ఆచరించదగిన కార్యాలు. ఈ దొడ్డ గుణాలను గట్టిగా మనసులో నిలుపుకొని 
అనుష్టంచవలసినది.” 


వ. అని యుపదేశించి యాపగానందనుండు వెండియు. బాండవాగ్రజున కిట్లనియె. 435 


తాత్పర్యం: అని బోధించి గంగానదీ పుత్రుడైన భీష్ముడు మళ్ళీ పాండు మహారాజు కుమారులలో జ్వ్యేష్టుడైన 
ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


సీ, “ఎప్పుడు ధర్మంబునెడ నాదరము గల । వానికి. గాలంబు దాన యిచ్చు 
ధర్మతత్త్య ప్రబోధము బరిస్పుటముగా6 । గావున సుస్టిరభావశుద్ది 


వవ్‌ వాస 
సహిత తప శ్రుత స్నాన దాన జపంబు । లను దేవతా పూజలను నమోఘ 
కాలు(డై వర్తింపంగా ధర్మయోగంబు | సమకూరు; ధర్మంబు సాధనత్వ 


తే. మొంది చేయించికొని చెప్పం బొందు నిర్మ। లాత్మకుండు సంసార పారాత్మకంబు 
సత్య మజరామరము బోధ నిత్య మచ్యు । తము పరానంద మగు నప్పదంబు ననఘ!' 436 


ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యుడా!; ఎప్పుడున్‌ = నిరంతరం, అనవరతం; ధర్మంబు+ఎడన్‌ = ధర్మం పట్ట ఆదరము+కలవానికిన్‌ 
= గౌరవమున్న మనిషికి, అభిలాషగలవాడికి; కాలంబు = కాలమే; ధర్మతత్త్య బోధము = ధర్మస్వరూపజ్ఞానం, ధర్మమిట్లాంటిదనే 
Ey ౧ 
ఎరుక; పరిస్సుటముగాన్‌ = తేటతెల్లంగా, మిక్కిలి స్పష్టంగా, విశదంగా; తాను+అ = ఆ ధర్మమే; ఇచ్చున్‌ = కలుగజేస్తుంది, 
(36) అ చు 
ప్రసాదిస్తుంది; కావునన్‌ = కనుక; సుస్థిర = నిశ్చలమైన; భావశుద్ది సహిత = చిత్తశుద్దితో కూడిన, హృదయనైర్మల్యంతో 
కూడిన; తపః = తపస్సుచేత; శ్రుత = ధర్మశాస్త్రాల వినికిడిచేత; స్నాన, దాన, జపంబులను = స్నానం, దానం, మంత్ర 
జపం అనువాటి చేత; దేవతా పూజలను = దైవములను ఆరాధించటంచేత; అమోఘకాలుండు+ఐ = వ్యర్థంగాని కాలం 
కలవాడై; సమయాన్ని వ్యర్థపరచక; వర్తింప(గాన్‌ = (ప్రవర్తిస్తే, ధర్మయోగంబు సమకూడున్‌ = అతడికి ధర్మంతో చేరిక 
కలుగుతుంది, ధర్మం సంప్రాప్తిస్తుంది; ధర్మంబు = ధర్మం; సాధనత్వము+ఒంది = ఉపకరణమై; చేయించుకొని = తన 
ప్రచారం చేయించుకొని; చెప్పన్‌ = స్వరూప జ్ఞానబోధ గావించగా; నిర్మల+ఆత్మకుండు = ఆ కల్మషరహితమైన మనస్సు 
కలవాడు, ఆపరిశుద్ద హృదయుడు; సంసారపార+ ఆత్మకంబున్‌ = భవసాగరానికి ఆవలితీరమైనదీ; సత్యము = సత్యమైనది; 
అజర+అమరము = ముదిమి, వినాశం లేనిదీ; బోధనిత్యంబు = జ్ఞానంచేత శాశ్వతమైనదీ; అచ్యుతము = జారుపాటులేనిదీ, 
నాశంలేనిదీ; పర+ఆనందము = పరమానందరూపమైనదీ; అగు = అయినట్టి; ఆపదంబున్‌ = ఆ స్థానమును, ముక్తిని; 
పొందున్‌ = పొందగలడు. 


తాత్సర్యం: “ఎల్లపుడూ ధర్మమందు ఆసక్తిగల జనుడికి కాలమే ధర్మతత్త స్వరూప జ్ఞానం స్పష్టంగా కలిగిస్తుంది. 
కనుక నిశ్చలమైన చిత్తశుద్దితో తపస్సు, ధర్మశా(స్తాలశ్రవణం, స్నానం, దానం, మంత్రజపం, దైవారాధనం కాలాన్ని 
వ్యర్ణపుచ్చకుండా యథావిధిగా ఆచరిస్తుంటే అట్టివాడికి ధర్మం సంప్రాప్తిస్తుంది. ఆ ధర్మాన్నే తరణోపాయంగా 
గైకొని తాను ఆచరిస్తూ, ఇతరులచేత ఆచరింపజేస్తూ, బోధిస్తూ ఉంటే ఆ నిర్మల హృదయుడు సంసారమునకు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 823 


ఆవలి గట్టుగ ఉన్నట్టిది, సత్యమైనది, జరామరణాలకు దవ్షైనది, జ్ఞానపూర్ణమూ, వినాశరహితమూ పరమానందరూపమూ 
అయిన ముక్తిపదాన్ని పొందుతాడు. 


వ. అని నిర్దేశించి మజియును. 437 
తాత్సర్యం: అని నిర్ణయించి చెప్పి ఇంకను. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. “కను వెలుంగు వేద వ్యాస మునివరుండు । నధిప! కృష్ణుండు నీకు. బరాయణంబు 
చింత దిగ ద్రావి పాలింపు శాంతవృత్తి. । బ్రజల; సర్వంబునందును విజయి వగుము.' 438 


ప్రతిపదార్థం: అధిప! = రాజా!; నీకున్‌ = నీకు; వేదవ్యాసమునివరుండు = మునిశ్రేష్ణుడైన శ్రీవేదవ్యాసుడు; కనువెలుంగు 
= కంటికి వెలుతురు వంటివాడు, మార్గదర్శకుడు; కృష్ణుండు = శ్రీకృష్ణభగవానుడు; పరాయణంబు = అత్యంత ప్రియమైన 
ఆశ్రయస్థానం, నీకు దిక్కైన దేవుడు; చింత = విచారమును; దిగన్‌+(త్రావి = వదలిపెట్టి; ప్రజలన్‌ = జనులను; శాంతవృత్తిన్‌ 
మనోని గ్రహంతో, మిక్కిలి చల్లగా; పాలింపు = ఏలుము; సర్వంబు+అందును = అన్ని విషయాలలో; విజయివి+అగుము 
= విజయం పొందుము. 


తాత్సర్యం: 'ధర్మజా! నీకు వేదవ్యాసమహర్షి కంటికి వెలుగువంటివాడు. వాసుదేవుడు నీకు ఆరాధ్యదైవం. ఇక 
చింత వదలి ప్రజలను చల్లగా పరిపాలించుము, కార్యరంగములందు విజయం పొందుము.” 


క. అని యిట్లుపదేశించిన । యనిమిషతటినీ తనూజు నతుల వచనమున్‌ 

విని మో మలర6గ6 బులకలు । దనువున జాదుకొన నొప్పె ధర్మజు. డధిపా! 439 
ప్రతిపదార్థం: అధిపా! = ఓ జనమేజయమహారాజా!; అని = అంటూ; ఇట్టు = ఈ (ప్రకారం; ఉపదేశించిన = బోధించినట్టి; 
అనిమిషతటినీ తనూజు = దేవనదీపుత్తుడైన భీష్ముని యొక్క; అతులవచనముల్‌ = సాటిలేని మాటలు; విని = ఆలకించి; 


మోము = ముఖం; అలరంగన్‌ = వికాసం చెందగా; పులకలు = గగుర్పాటు; తనువునన్‌ = శరీరమందు; జాదుకొనన్‌ = 
కలుగగా; ధర్మజుడు = ధర్మరాజు; ఒప్పెన్‌ = (ప్రకాశించాడు. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! ఈ విధంగా బోధించిన దివిజగంగా పుత్రుడైన భీష్ముడి సాటి లేని మాటలు ఆలకించగానే 
ధర్మపుత్రుడి ముఖం వికసించింది. గగుర్పాటు పొందిన శరీరంతో అతడు (ప్రకాశించాడు. 


సీ, అపుడు వీక్షించి సత్యవతీ సుతుండు శం । తనునందనునితోడ 'ధర్మజుండు 
దెలివొందె భవదుప దేశామృతంబున; | ననుజులు( గృష్ణుండు నాప్తసకల 
రాజన్యులును ధృతరాష్ట్రుండు( దానును । దగ ని న్నుపాసించి దయకు బాత్ర 
మయ్యె; వీడ్కొలుపు మియ్యవనీశు(; దటితోడ( । గ్రమ్మటి నితడు నీ కడకు వచ్చు 


ఆ. వాందుగాక!' యనిన వాత్సల్యమున నార్జ్ర | మైన చూడి న మ్మృహాత్ముం డతనిం 
జూచి “పురికి. జనుము; శుభపరంపరలకు । భాజనంబ వగుము రాజముఖ్య!” 440 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అపుడు = ఆ వేళ; సత్యవతీసుతుండు = సత్యవతి కుమారుడైన వ్యాసమహర్షి వీక్షించి = చూచి; 
శంతనునందనునితోడన్‌ = శంతను మహారాజు పుత్రుడైన భీష్ముడితో; భవత్‌+ఉపదేశ+అమృతంబునన్‌ = నీ బోధఅనెడు 
సుధారసంచేత; ధర్మజుండు; తెలివి+ఒందెన్‌ = జ్ఞానం పొందినాడు; అనుజులున్‌ = తోబుట్టువులును; కృష్ణుండున్‌; ఆప్త 
సకలరాజన్యులును = హితులైన సమస్తరాజులును, ధృతరాష్టుండున్‌; తానును = తాను కూడ (ధర్మజుడు); తగన్‌ = 
చక్కగా; నిన్నున్‌; ఉపాసించి = కొలిచి; దయకున్‌ = నీకృపకు; పాత్రము+అయ్యెన్‌ = అర్హుడైనాడు; ఈ+అవనీ+ఈశున్‌ 
= ఈ భూపతిని; వీడ్కొలుపుము = సెలవిచ్చి పంపుము; తజితోడన్‌ = సమయం రాగానే; క్రమ్మణన్‌ = మరల; ఇత. 
డు = ఈ ధర్మపుత్రుడు; నీ కడకున్‌ = నీ చెంతకు; వచ్చువాండుగాక = రాగలడు; అనినన్‌ = అని వ్యాసమహర్షి పలుకగా; 
ఆ+మహా+ఆత్ముండు = ఆ భీష్ముడు; వాత్సల్యమునన్‌ = వాత్యల్యరసంచేత; ఆ(ర్రము+ఐన+చూడ్కిన్‌ = తడిసిన చూపుచేత; 
అతనిన్‌ = ధర్మరాజును; చూచి; రాజముఖ్య= రాజులలో ్రేష్టుడా; పురికిన్‌ = హస్తినకు; చనుము = వెళ్ళుము; శుభపరంపరలకున్‌ 
= శుభములయొక్క వరుసకు, సమూహమునకు; భాజనంబవు+అగుము = పాత్రుడవు కమ్ము. 


తాత్సర్యం: అపుడు వ్యాసమహర్షి భీష్ముడిని చూచి, 'ధర్మజుడు నీ ఉపదేశసుధారసం తనివార (గ్రోలి జ్ఞానఘనుడైనాడు. 
సోదరులు, వాసుదేవుడు, మిత్రులైన సమస్తరాజులు, ధృతరాష్ట్రుడు, తానూ చక్కగా నిన్ను సేవించి నీ కృపకు 
పాత్రమైనాడు. ఇక ఈతనికి సెలవిచ్చి హస్తినకు పంపుము. సమయానికి తిరిగి నీ దగ్గరకు రాగలడు” అని చెప్పాడు. 
భీష్ముడు వాత్సల్య రసంచేత తడిసిన చూపులతో ధర్మజుడిని వీక్షించి ఓ రాజ[శ్రేష్టుడా! నీవు పురమునకు వెళ్లుము. 
శుభ పరంపరలు పొందుము. 


భీష్ముండు ధర్మజు నూణడించి కరిపురంబునకు( బంపుట. (సం.13-152-5). 
వ. అని యనుజ్ఞ చేసి వెండియు. 441 
తాత్సర్యం: అని సెల వొసంగి మళ్ళీ (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “నీ బుద్ధి ధర్మైకనిష్ట గావుతను; స । మగ్ర దక్షిణ బహుయజ్ఞములు య 
యాతి చందమున శ్రద్దాన్వితంబుగం జేయు; । రాజ ధర్మంబున. బ్రకృతి రంజ 
నము నాచరింపు; చుట్టములును జెలులును । బండిన వృక్షంబు. బక్షి కులము 
లెట్లట్ల నిన్నాశ్రయించి సుఖించువా; | రర్ముని యుత్తరాయణము వచ్చు 


తే. టరసికొనియుండి నాకడ కరుగుదెమ్ము । పొమ్ము; తల్లియు దమ్ములు భూవరుండు 
నీవు సుఖులరై యుండుండు నృపవరేణ్య!' । యనుడు నానంద మొంది ధర్మాత్మజుండు. 442 


ప్రతిపదార్థం: నృపవరేణ్య! = రాజులలో శ్రేష్టుడా!; నీ బుద్ది = నీ మనస్సు; ధర్మ+ఏకనిష్టశకావుతను = ధర్మమందు ముఖ్యంగా 
నిలుకడ కలది అగుగాక, కుదురుకొను గాక! సమ(గ్ర దక్షిణ = అధిక దక్షిణలుగల; బహుయజ్ఞములు = అనేక యాగాలు; 
యయాతి చందమునన్‌ = యయాతి మహారాజువలె; శ్రద్దా+అన్వితంబుగన్‌ = విశ్వాససహితంగా; చేయు = సల్పుము; రాజధర్మంబునన్‌ 
= రాజు అనుసరించవలసిన ధర్మంతో; (ప్రకృతిరంజనము = ప్రజలను సంతోషపెట్టటం, అలరించటం; ఆచరింపుము = 
కావింపుము, చుట్టములును = బంధువులు; చెలులును = మిత్రులు; పండిన వృక్షంబున్‌ = ఫలించిన చెట్టును, పండ్ల 
చెట్టును; పక్షికులములు = పక్షులగుంపులు; ఎట్టు = ఏ విధంగా ఆశ్రయించుకొని ఉంటాయో; అట్టు+అ = ఆ రీతిగానే; 


oa 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 825 


నిన్నున్‌ = నిన్ను; ఆశ్రయించి = ఆధారం చేసికొని; సుఖించువారు = సుఖంగా ఉంటారుగాక!; అర్కుని = సూర్యుడి యొక్క; 
ఉత్తరశఅయనము+వచ్చుట = మకరరాశిలో (ప్రవేశం జరగటం; అరసికొని+ఉండి = కనిపెట్టుకొని ఉండి; నాకడకున్‌ = 
నాదగ్గరకు; అరుగుదెమ్ము = రావలసినది; పొమ్ము = ఇపుడు పట్టణానికి వెళ్ళుము; తల్లియున్‌ = మీ జనని; తమ్ములున్‌ 
= నీ సోదరులు; భూవరుండున్‌ = రాజగు ధృతరాషుడును; నీవున్‌ = నీవు; సుఖులరు+ఐ+ఉండు(డు = సుఖంగా 
ఉండండి; అనుడున్‌ = అని భీష్ముడు చెప్పగా; ధర్మ+ఆత్మజుండు = ధర్మరాజు; ఆనందము+ఒంది = హర్షించి. (తరువాతి 
వచనంతో అన్వయం). 


తాత్సర్యం: 'నరనాథోత్తమా! నీబుద్ది ధర్మమందే నిశ్చలంగా నిలుచుగాక! యయాతిమహారాజు వలె భూరిదక్షిణ 
లిచ్చి అనేక యాగాలు (్రద్ధావంతుడవై చేయవలసింది. రాజ ధర్మాన్ననుసరించి రాష్ట్రంలోని ప్రజలను సంతోషపెట్టుము. 
పండ్ల చెట్టును పక్షిసమూహం వలె నిన్నాశ్రయించుకొని ఉన్న నీ చుట్టాలు, నీ మిత్రులు సుఖింతురుగాక! సూర్యుడు 
మకరరాశిలో (ప్రవేశించిన శుభకాలం కనిపెట్టుకొని ఉండి నా దగ్గరకు రావలసింది. ఇపుడు హస్తినాపురికి వెళ్ళుము. 
నీ తల్లీ, నీ తమ్ముళ్ళూ, నీ తండ్రి ధృతరాష్ట్రుడూ, నీవూ సుఖంగా ఉండండి' అని గాంగేయు డనగానే ధర్మజుడు 
ఆనందించి- 


విశేషం: అలం: ఉపమ. 


వ. “అట్ల చేయువాండ' నని సవినయంబుగా. బలికి దేవవ్రతునకు దండప్రణామం బాచరించి యిట్లు 
వీడుకొని. 443 


ప్రతిపదార్థం: అట్టు+అ = నీవు చెప్పిన విధంగానే; చేయువాండన్‌ = చేయగలను; అని; సవినయంబుగాన్‌ = అణకువతో 
కూడేటట్టు; పలికి; దేవవ్రతునకున్‌ = భీష్ముడికి; దండప్రణామంబు+ఆచరించి = కర్రవలె నేల వ్రాలి నమస్కరించి; ఇట్టు 
వీడుకొని = ఈ విధంగా భీష్ముడిని వదలి, పోయివచ్చెదనని విన్నవించి బయలుదేరి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: 'తమరు చెప్పినట్టుగానే నడుచుకొంటా' నని వినయంతో విన్నవించి భీష్ముడికి సాష్టాంగదండప్రణామం 
చేసి, “వెళ్ళి వస్తా నని చెప్పి సెలవు గైకొన్నాడు ధర్మరాజు. 


క. మును లనుపంగం గృష్టాదులు6 । జనుదేరంగ నాత్మపురికి. జనియె ముదితులై 
జను లెదురు కొన(గ( బుణ్యాం । గనలును విపులును వచ్చి కని దీవనతోన్‌. 444 


ప్రతిపదార్థం: మునులు = మునీశ్వరులు; అనుప(గన్‌ = పోయిరమ్మని పంపగా; కృష్ణ+ఆదులు = ముకుందుడు 
మున్నగువారు; చనుదేరంగన్‌ = వెంటరాగా; ఆత్మపురికిన్‌ = తననగరానికి; చనియెన్‌ = ధర్మజుడు వెళ్ళాడు; ముదితులు+ఐ 
= సంతసించినవారై; జనులు = పురంలోని (ప్రజలు; ఎదురుకొనంగన్‌ = తనకు ఎదురుగా రాగా, ప్రత్యుత్తానం సల్పగా; 
పుణ్య+అంగనలును క ముత్తైదువలునూ; విప్రులును = భూసురులును; వచ్చి = చనుదెంచి, అరుదెంచి, తోతెంచి; కని 
= తనను వీక్షించి; దీవనతోన్‌ = ఆశీర్వాదంతో. (తరువాతి పద్యంతో అన్వయం) 


తాత్సర్యం: ధర్మజుడు మునీశ్వరులు తనను పోయి రమ్మని పంపగా వాసుదేవుడు మున్నగువారు వెంటరాగా తన 
నగరానికి వెళ్ళాడు. సంతోషంతో పురప్రజలు ఎదురుగా వచ్చారు. ముత్తైదువలు, బ్రాహ్మణులు వచ్చి తనను 
దర్శించి దీవనలతో. 


826 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. సేసలు చల్లంగ మహిమో । ద్దాసితుండై యిట్లు వోయి ధర్మజు(డు నిజా 
వాసంబు సొచ్చి గాంధా । రీసంభావన మొనర్ది ప్రియము దలిర్వన్‌. 445 


ప్రతిపదార్థం: సేసలు చల్లంగన్‌ = మంగళాక్షతలు తన శిరంపై చల్లగా; ధర్మజుడు; మహిమ+ఉద్భాసితుండు+ఐ = గొప్ప 
తనంతో, ప్రాభవంతో |ప్రకాశిస్తున్నవాడై; ఇట్టుపోయి = ఈ (ప్రకారంగా వెడలినవాడై; నిజ+ఆవాసంబు+చొచ్చి = తన 
ఇంటిలో, ప్రాసాదంలో, మందిరంలో, భవనంలో (ప్రవేశించి; గాంధారీ సంభావనము+ఒనర్భి = గాంధారీదేవిని ఆదరించి, 
ఓదార్చి; ప్రియము+తలిర్సన్‌ = (ప్రేమ చిగురింపగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: మంగళాక్షతలు తన శిరంపై చల్లుతుండగా ధర్మజుడు ప్రాభవంతో దీపిస్తూ బయలుదేరి పురికి విచ్చేసి 
తన భవనంలో (ప్రవేశించాడు. (ప్రవేశించగానే తొలుత గాంధారీదేవిని దర్శించి, ఆమె నూరడించాడు. ఆ తరువాత 
పేమ చిగురింపగా. 


ఆ. తల్లి 3జ6(గి ముదము ద్రౌపది కొనరించి | సకలపారజనుల జానపదుల 
నెలమి యొలయ వీడుకొలిపి భూసురులకు । దానవిధుల సమ్మదం బొనర్షి. 446 


ప్రతిపదార్థం: తల్లికిన్‌ = జనని అయిన కుంతీమహాదేవికి; ఎఆ6గ౧ి = నమస్కరించి; (ద్రౌపదికిన్‌ = పాంచాలికి; ముదము 
= సంతోషం; ఒనరించి = కలిగించి; సకలపౌరజనులన్‌ = సమస్త పట్టణ(ప్రజలను; జానపదులన్‌ = (గ్రామవాసులను, పల్లెలలో 
నివసించే జనులనూ; ఎలమి = (ప్రీతి; ఒలయన్‌ = జనింపగా, అతిశయించగా; వీడుకొలిపి = తనను దర్శింపవచ్చిన ఈ 
జనులందరిని పోయిరండని సాగనంపి; భూసురులకున్‌ = విప్రులకు; దానవిధులన్‌ = దానంచేయటం చేత; సమ్మదంబు+జఒనర్చి 
= సంతోషం సమకూర్చి. (తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: ధర్మజుడు తన తల్లి అయిన కుంతీ మహాదేవికి నమస్కరించాడు. (ద్రౌపదీదేవికి సంతసం కలిగించాడు. 
తనను దర్శించవచ్చిన నగరవాసులను, పల్లీ వాసులను ఆనందంతో వెళ్ళిరండని సాగనంపి (బ్రాహ్మణులను దాన, 
ధర్మాది విధులచే సంతోషపరిచాడు. 


వ. విపతులైన సతులకు సమగ్రధనంబు లొసంగి, ధృతరాష్తునిం బ్రభూత పూజా కరణంబునం బరితుష్టునిం 
జేసి, 447 


ప్రతిపదార్థం: విపతులు+ఐన = భర్తలను కోల్పోయిన; సతులకున్‌ = (స్త్రీలకు; సమ(గ్రధనంబులు+ఒసంగి = దండిగా 
విత్తమిచ్చి; ధృతరా షునిన్‌; (ప్రభూతపూజాకరణంబునన్‌ = అధికంగా పూజించటంచేత; సంతుష్టునిన్‌+చేసి = తృప్తిపరచి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ధర్మజుడు మగలను పోగొట్టుకున్న మగువలకు అధికంగా ధనము లిచ్చాడు. ధృతరా(ష్టుడిని మిక్కుటమైన 
పూజలచేత సంతృప్తిపరిచాడు. 


తే. తమ్ములును గృష్టుండును బ్రమోదమునం దేల | నమ్మహీశ్వరు( డపుడు రాజ్యాభిషేక 
మంగళము నొందినట్లు నెమ్మది. దలంచి । గట్టియైన యూటిట పెంపు. గాంచి పొలిచె. 448 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 827 


ప్రతిపదార్థం: తమ్ములును = తోబుట్టువులైన భీమాదులు; కృమ్ణుడును = మాధవుడునూ; ప్రమోదమునన్‌+తేలన్‌ = 
ఆనందంలో తేలియాడగా; ఆ+మహీ+ఈశ్వరుండు = ఆ భూవల్లభుడు - ధర్మరాజు; అపుడు = ఆ వేళ; రాజ్య+ అభిషేక+ 
మంగళమున్‌ = రాజ్యాభిషేక మనే శుభప్రయోజనాన్ని; ఒందిన+అట్టు = పొందినరీతిగా; నెమ్మదిన్‌+తలంచి = తన నిండు 
మదిలో భావించి; గట్టి+ఐన+ఊజట+పెంపున్‌ = దృఢమైన విశ్రాంతి యొక్క ఆధిక్యమును; కాంచి = పొంది; పొలిచెన్‌ = 
స్వస్థచిత్తుడై శోభిల్లాడు. 


తాత్సర్యం: తన తోబుట్టువులూ, గోవిందుడూ పరమానందభరితు లౌతూ ఉండగా ధర్మజుడు అపుడు రాజ్యాభిషేక 
శుభమును పొందిన వాడి వలె తన నిండు మదిలో భావించి మిక్కిలి విశ్రాంతి వహించి విరాజిల్లాడు. 


వ. అట్లు శోభిల్లి వారల నుచిత ప్రకార సమాచరణంబులకుం జన నియోగించి యభ్యంతర మందిరంబున 
కరిగె; న ట్లజాతశత్రుండు సమ్యగంగీకృత సామ్రాజ్యం డయి జన సంపూజ్యం బగు చరితంబున సంప్రవర్తిలు 
చుండ. బంచాశ ద్వాసరానంతరంబ వాసరపతి యుత్తరాయణగతుం డగుటయు. 449 


ప్రతిపదార్థం: అట్టు శోభిల్లి = ప్రకాశించి; వారలన్‌ = తన తమ్ముళ్ళను; ఉచితప్రకార సమాచరణంబులకున్‌ = తగు విధములైన 
కార్యాచరణములకు; చనన్‌ = వెళ్లుటకు; నియోగించి = నియమించి; అభ్యంతరమందిరంబునకున్‌ = లోపలి సౌధంలోనికి; అరిగెన్‌ 
= వెళ్ళాడు; అట్టు = ఆ విధంగా; అజాతశత్రుండు = ధర్మజుడు; సమ్యక్‌+అంగీకృత సామ్రాజ్యుండు+అయి = చక్కగా సమ్మతిం 
చబడిన (స్వీకరించబడిన) సామ్రాజ్యం కలవాడై; జనసంపూజ్యంబు+అగు = (ప్రజలచే పూజింపదగిన, గౌరవించదగిన; చరితంబునన్‌ 
= (ప్రవర్తనతో; సం(ప్రవర్తిలుచున్‌+ఉండన్‌ = మెలగుతుండగా; పంచాశత్‌+వాసర+అనంతరంబు+అ = యాభైరోజుల తర్వాత; 
వాసరపతి = దినాధిపతి అయిన సూర్యుడు; ఉత్తర+అయన+గతుండు+అగుటయున్‌ = ఉత్తరాయణంలో (ప్రవేశించి నవాడుకాగా; 


తాత్సర్యం: ఆ విధంగా ధర్మరాజు (ప్రకాశిస్తూ తన తమ్ముళ్ళను తత్తత్‌ కాలోచితములైన పనుల నిర్వహణానికి 
నియమించి తాను లోపలి సౌధం లోనికి వెళ్ళాడు. ఆయన చక్కగా రాజ్య పరిపాలన బాధ్యతలు స్వీకరించి జనాదరణీయమైన 
ప్రవర్తనతో మెలగుతుండగా యాభై దినముల పిదప సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ప్రవేశించాడు. 


ధర్మజుండు కృష్ణాదులం దోడ్కొని భీష్ముని యొద్దకుం బోవుట. (సం.13-153-6). 


(ఈక 


అ క్కౌరవేశ్వరుం డప్పుడు కదలి గాం । ధారిని ధృతరాష్ట్ర ధరణి విభుని 

గొంతిని మున్నిడుకొని కృష్ణు. దమ్ముని' । దన తమ్ములను విదురుని యుయుత్సు 
సంజయులను గృపాచార్యధౌమ్యుల మంత్ర । కోవిదులగు యాజకులను దోడ( 
గొని వస్త చందనాగురు పుష్ప ఫలఘృత । కుండముల్‌ వట్టించుకొని యనేక 


తే. రత్నములు. గాంచనంబు. దో రాగ నగ్ని; యంచితంబుగ దా సంఘటించి యోగ్య 
జన సమానీతముగం జేసి సకల పరిజ | నంబు గొల్వ మహావిభవంబు మెజియ. 450 


ప్రతిపదార్థం: ఆ+కౌరవ+-ఈశ్వరుండు = ఆ కురువంశ (ప్రభువు - ధర్మజుడు; అప్పుడు = అపుడే; కదలి = బయలుదేరి; 
గాంధారినిన్‌; ధృతరాష్ట్ర ధరణివిభునిన్‌ = ధృతరాష్ట్ర మహీపతిని; గొంతినిన్‌ = కుంతీదేవిని; మున్ను+ఇడుకొని = ముందుంచుకొని; 
కృష్ణున్‌ = యదువల్లభుడిని; తమ్మునిన్‌ = ఆయన అనుజుడైన సాత్యకిని; తన తమ్ములను = తన తోబుట్టువులైన 


828 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీమాదులను; విదురునిన్‌; యుయుత్సుసంజయులనున్‌ = ధృతరాష్ట్రుడి కుమారులలో (బ్రతికిఉన్న యుయుత్సుడిని, సంజయుడిని; 
కృప+ఆచార్య ధౌమ్యులన్‌ = గురువైన కృపాచార్యుడిని, పురోహితుడైన ధౌమ్యుడిని; మం(త్రకోవిదులు+అగు = మం(త్రవిద్యలందు 
నిపుణులైన; యాజకులను = యజ్ఞములు చేయించగల బుత్విక్కులను; తోడన్‌+కొని = తన వెంట బెట్టుకొని; వస్త = 
నూతనములైన వస్త్రాలు; చందన = శ్రీగంధం, మంచిగంధపు కొయ్యలు; అగురు = అగురు అనే పరిమళద్రవ్యం, అగురు 
చెక్కలు; పుష్ప = పూలు; ఫల = పండ్డు; ఘృతకుండముల్‌ = నేతికడవలు; పట్టించుకొని = మోయించుకొని; అనేక 
రత్నములున్‌ = పెక్కు రత్నాలు, మాణిక్యాలు; కాంచనంబున్‌ = బంగారం; తోన్‌+రాంగన్‌ = తన వెంబడి వస్తుండగా; అగ్ని 
= నిప్పు; అంచితంబుగన్‌ = ఒప్పిదంగా, పూజ్యంగా; తాన్‌ = తాను; సంఘటించి = సమకూర్చి; యోగ్యజన సమానీతముగన్‌+చేసి 
= అర్హులైన జనులచే చక్కగా కొనిరాబడుతున్నదిగా ఒనర్భి; సకలపరిజనంబున్‌ = సమస్త సేవక బృందం; కొల్వన్‌ = తనను 
సేవిస్తూ ఉండగా; మహావిభవంబు మెజయన్‌ = గొప్ప వైభవం దీపించగా. (తరువాతి వచనంతో అన్వయం). 


తాత్సర్యం: కురువంశరాజులలో మేటి అయిన ధర్మజుడు గాంధారీధృతరా(ష్టులను, కుంతీదేవిని ముందుంచుకొని 
శ్రీకృష్ణుడిని, ఆయన తమ్ముడు సాత్యకినీ, తన తమ్ములైన భీమాదులనూ, విదుర సంజయులనూ, ధృతరాష్ట్రుడి 
పుత్రులలో బ్రతికిఉన్న యుయుత్సుడిని, కృపాచార్యధౌమ్యులనూ, మం(త్రవేత్తలైన బుత్విక్కులనూ వెంటబెట్టుకొని 
బయలుదేరాడు. నూతన వ(స్తాలు, చందన కాష్ట్రములు, అగరు చెక్కలు, పూలు, పండ్లు, నేతికుండలు మోసికొంటూ 
పరిజనులు వెంటనడిచారు. అనేక మణులు మాణిక్యాలు బంగారం ఆయన వెంట కదలి వచ్చాయి. పవిత్రాగ్నిని 
యోగ్యజనులు జాగరూకులై తీసికొని వస్తుండగా యుధిస్టిరుడు సేవక గణం తనను సేవిస్తుండగా మహా 
వైభవంతో విరాజిల్లుతూ. 


వ. చని భీష్ముని వీరశయనస్థానంబున కనతి దూరంబునం దేరు డిగ్గినం గృష్టాదులును రథావతరణంబులు 
చేసిరి; తానును వారును బారాశర్య నారద దేవల ప్రభృతి పరమసంయమి సముపాస్యమానుం డగు న 
మ్మాననీయుం జేర నరిగి ముని జనంబులకు వినతుం డయి తదభినందితుం డగుచు నా ధర్మనందనుం 
డయ్యమరనదీనందనునకు నభివందనం బాచరించి సమీచీనధ్యానతత్పరుండైన య ద్దేవవ్రతు నుద్దేశించి. 

451 


ప్రతిపదార్థం: చని = వెళ్ళి భీష్ముని వీరశయన స్థానంబునకున్‌ = వీరుడైన గాంగేయుడి పడుక ఉన్నచోటికి; అనతి 
దూరంబునన్‌ = చేరువలోనే; తేరు+డిగ్గినన్‌ = స్యందనం నుండి దిగిన వెంటనే; కృష్ణ+ఆదులును = శౌరి మొదలైనవారు; 
రథ+అవతరణంబులు చేసిరి = తమ తమ తేరుల నుంచి దిగారు; తానును = ధర్మజుడును; వారును = కృష్ణాదులును; 
పారాశర్య = పరాశర మునీంద్ర పుత్రుడైన వ్యాసుడు; నారద, దేవల (ప్రభృతి = నారదుడు, దేవలుడు మొదలగు; పరమ 
సంయమి = మహామునులచే; సముపాస్యమానుండు+అగు= లెస్సగా సేవించబడుతున్న; ఆ+మాననీయున్‌ = ఆ 
గౌరవించదగిన భీష్ముడిని; ఆ ధర్మనందనుండు = ఆ ధర్మరాజు; చేరన్‌+అరిగి = చెంతకు వెళ్ళి; మునిజనంబులకున్‌ 
= యోగులకు; వినతుండు+అయి = నమస్కరించి; తత్‌+అభినందితుండు+అగుచున్‌ = వారిచే కొనియాడబడుతూ, 
సంతోషపరచబడినవాడై; ఆ+అమరనదీ నందనునకున్‌ = ఆ దేవనదీకుమారుడైన భీష్ముడికి; అభివందనంబు+ఆచరించి 
= ప్రణామం సమర్పించి; సమీచీన ధ్యాన తత్పరుండు+ఐన = ఉచితమైన ధ్యానంలో నిమగ్నుడైన; ఆ+దేవ(వ్రతున్‌+ఉద్దేశించి 
= ఆ భీష్ముడిని గురించి; ఆయన వైపు చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 829 


తాత్పర్యం: ధర్మరాజు మహావీరుడైన భీష్ముడు పరుండి ఉన్న (ప్రదేశానికి సమీపంలో రథం దిగాడు. శ్రీకృష్ణుడు 
మొదలైన వారంతా తమతమ తేరులనుండి దిగారు. అజాతశత్రుడు వారితో కలసి వ్యాసుడు, నారదుడు, దేవలుడు 
మున్నగు మహర్షులచే సేవించబడుచున్న పూజార్హుడైన శాంతనవుడి చెంతకరిగి ముందు అక్కడి మునులకు 
నమస్కరించాడు. ఆ మౌనిపుంగవు లందరూ తనను కొనియాడగా పాండవా(గణి గంగాప్పుత్తుడికి ప్రణమిల్లి 
ధ్యాననిమగ్నుడైన ఆ మహామహు నుద్దేశించి. 


తే. “అనఘ! వచ్చితి ధర్మనందనుండ6 బ్రణతి । యాచరించెద; నాపలు కవధరింప 
నవసరంబేని విను సమయంబు వార్షి | యగ్ని మొదలుగ. దే దగు నట్టివాని. 452 


ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యుడా!; ధర్మనందనుండన్‌ = నేను ధర్మపుత్రుడిని; వచ్చితిన్‌ = వచ్చాను; ప్రణతి+ఆచరించెదన్‌ 
= నమస్కారం చేస్తున్నాను; నా పలుకు = నా మాట; అవధరింపన్‌ = చిత్తగించటానికి; అవసరంబు+ఏని = అవసరమైతే, 
సమయం కుదిరితే; విను= ఆలకించవలసినది; సమయంబు వార్చి = ఉత్తరాయణ వేళ కొరకు నిరీక్షించి; అగ్ని 
మొదలుగన్‌ = దహనసంస్కారానికి కావలసిన అనలం మొదలుకొని; తేన్‌+తగు+అట్టివానిన్‌ = తీసికొనిరాదగినట్టి 
వస్తువులనెల్ల (తీసుక వచ్చానని తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: 'పుణ్యపురుషా! నేను ధర్మజుడిని; వచ్చాను. నీకు నమస్కరిస్తున్నాను. అవసరమైతే నా మాటలు చిత్తగించ 
వలెనని వేడుతున్నాను. ఉత్తరాయణం రాగానే అగ్ని మొదలుగా తీసికొని రాదగిన వస్తువుల నెల్ల (తీసికొని వచ్చాను). 


సీ,  తెచ్చితి, బుత్విజుల్‌ వచ్చిరి, హరియు నీ । తనయుడు ధృతరాస్తుండును, సమస్త 
బంధులు€ గల మహీపతులు విప్రులుం బౌర | జనులు నేతెంచిరి సదయహృదయ! 
వీరి. జూడుము కను విచ్చి నావుడు నమ్మ । హాత్ముం డందఅ జూచి యా నృపాలు 
కేలు దెమల్లుచు 'మేలు చేసితి దైవ । యోగంబు గాదె నీ వొదవు టరయ 


ఆ. మనుజనాథ! మాఘమాసంబు శుక్ల ప । క్షంబు నామనమున సంప్రమోద 
మావహిల్ల( జేసి” నని యభినందించి | యతని కధిక హర్ష మావహించె. 453 


ప్రతిపదార్థం: తెచ్చితిన్‌ = తీసికొని వచ్చాను; బుత్విజుల్‌ = పురోహితులు; వచ్చిరి = వచ్చారు; హరియున్‌ = నారాయణుడును; 
నీ తనయుండు = నీ కుమారుడైన; ధృతరాష్టుడును = ధృతర్మాష్ట మహారాజును; సమస్త బంధులున్‌ = చుట్టాలందరును, 
కలమహీపతులున్‌ = ఉన్న రాజులు; విప్రులున్‌ = భూసురులు; పౌరజనులున్‌ = పురవాసులును; ఏతెంచిరి = వచ్చి ఉన్నారు; 
సదయహృదయ! = దయతో కూడిన మనసుగల పితామహో!; కనువిచ్చి = కన్నులు దెరచి; వీరిన్‌ = ఈ వచ్చినవారిని; చూడుము 
= కనుగొనుము; నావుడున్‌ = అని ధర్మజుడు వచింపగా; ఆ+మహా+ఆత్ముడ = ఆ గొప్ప మనసు గల భీష్ముడు; 
అందణన్‌+చూచి = ఎల్లరినీ విలోకించి; ఆ నృపాలుకేలు = రాజైన ధర్మజుడి హస్తం; తెమల్బుచున్‌ = తన చేతితో పట్టుకొని 
కదలిస్తూ; మేలు చేసితి = ఉపకార మొనర్భావు; నీవు = నీవు; ఒదవుట = నాకు లభించటం; అరయన్‌ = ఆలోచించగా; దైవ 
యోగంబు+అ+కాదు+ఎ? = దైవము యొక్క తోడ్పాటు కాదా?; మనుజనాథ! = ధర్మజా! మాఘమాసంబు+శుక్షపక్షంబు = 
మాఘమాసంలోని సితపక్షం; నామనమునన్‌ = నా హృదయంలో; సంప్రమోదము = మిక్కిలి ఆనందం; ఆవహిల్లన్‌+చేసెన్‌ = 
కలిగించింది; అని; అభినందించి = కొనియాడి; అతనికిన్‌ = ధర్మరాజుకు; అధికహర్షము = మిక్కుటమైన సంతోషం; ఆవహించెన్‌ 
= కలిగించాడు. 


830 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తాతా! తీసికొనిరాదగిన వస్తువు లన్నిటినీ తీసికొని వచ్చాను. మం(త్రవేత్తలైన పురోహితులు వచ్చారు. 
శ్రీకృష్ణుడు, నీ కుమారుడైన ధృతరాష్ట్ర మహారాజు, చుట్టాలు. ఉన్న రాజులూ, బ్రాహ్మణులూ, పౌరులూ వచ్చి 
ఉన్నారు. ఓ కరుణామయహృదయుడా! వీరినందరినీ కనువిచ్చి చూడు” మని ధర్మజుడు వేడుకొన్నాడు. మహాత్ముడైన 
గాంగేయుడు వారి నందరిని కలయజూచి, ధర్మతనయుడి కరము తన కరముతో పెనవేసి కదలిస్తూ 'నరేశ్వరా! 
ఎంతో ఉపకారం చేశావు. నీవు నాకు దైవానుగ్రహం వలననే లభించావు. ఈ మాఘమాస శుక్ల పక్షం నామది కెంతో 
హర్షం సమకూర్చింది” అని ధర్మజుని కొనియాడి అతడికి అధికానందం చేకూర్చాడు. 


వ. తదనంతరంబ ధృతరాష్తునితో నిట్లనియె. 454 
ప్రతిపదార్థం: తత్‌+అనంతరంబు+అ = ఆ తరువాత; ధృతరాష్ట్రునితోన్‌; ఇట్టు+అనియెన్‌. 
తాత్సర్యం: ఆ పిదప ధృతరాష్రుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'వేదశాస్త పరిజ్ఞాన వృద్దసేవ । నములు గలిగి యశేషధర్మములు నెటింగి 
= a న 


వ్యాసమునిపతి దేవరహస్య మర్ధిం । జెప్ప విని నిష్కళంకత నొప్పి తనఘ! 455 
ప్రతిపదార్థం: అనఘ! = పుణ్యు(డా!; వేదశాస్తపరిజ్ఞాన = వేదములందలి, శాస్తములందలి విశేషజ్ఞానం; వృద్దసేవనములు 
= పెద్దల యొక్క శుశ్రూష కలిగి = లభించి; అశేషధర్మములున్‌ = సమస్త ధర్మాలు; ఎటీ.గి = తెలిసి; వ్యాసమునిపతి = 
మునీంద్రుడైన వ్యాసులవారు; దేవరహస్యము = దేవతలకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని; ఆర్థిన్‌ = ప్రీతితో; చెప్పన్‌ = 

a థి 
తెలుపగా; విని = ఆకర్షించి; నిస్‌+కళంకతన్‌ = దోషరాహిత్యంతో, ఎట్టి దోషం లేక; ఒప్పితి = ప్రకాశించావు. 


తాత్పర్యం: 'పుణ్యపురుషా! నీవు వేదశాస్త్ర విజ్ఞానం, పెద్దలసేవ కలిగిన వాడివి. అన్ని ధర్మాలు ఎరిగిన వాడివి; 
వేదవ్యాసమహర్షి ప్రీతితో దేవతలకు మాత్రమే ఎరుగదగిన రహస్యం ఎరిగించగా విని దోషరహితుడవై 
వెలుగొందుతున్నావు. 


క. కావున భవితవ్యములకు । నీ వడలంగ వలదు; పాండునృపపుత్తులు స 
ద్ధావమున( జూడ నేర్చిన | భూవర! తగ నీవు గన్న పుత్తులుగారే.! 456 


ప్రతిపదార్థం: కావునన్‌ = కనుక; భవితవ్యములకున్‌ = జరుగనున్నవాటికై; నీవు; అడల(గన్‌+వలదు = భయపడవద్దు; 
పాండు నృపపుత్రులు = పాండురాజు కొడుకులు; సద్‌+భావమునన్‌ = మంచితలంపుతో; చూడన్‌+నేర్చినన్‌ = నీవు 
చూడగలిగితే; భూవర! = ఓ రాజా!; తగన్‌ = యోగ్యంగా; నీవు = నీవు; కన్నపుత్రులు+కారు+ఏ = కనినట్టిబిడ్డలు కారా? 
కన్న కుమారులే అని భావం. 


తాత్సర్యం: ధృతర్మాష్టమహారాజా! జరుగనున్న వాటిని గూర్చి నీవు భయపడనక్కరలేదు. మంచితలంపుతో నీవు 
చూడ గలిగితే నీ తమ్ముడైన పాండురాజు కుమారులు నిజంగా నీకడుపున పుట్టిన బిడ్డలవంటి వారే కదా! 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 831 


క. వీరిం బరిపాలింపుము; । వీరలశుశ్రూష( జిత్త వృత్తి ముదమునం 

గూరంగ ధర్మసుతునిపై( । గారుణ్యము గలిగి పనులు గటిపుము నెమ్మిన్‌. 457 
ప్రతిపదార్థం: వీరిన్‌ = పాండునందనులను; పరిపాలింపుము = కాపాడుము; వీరలశుశ్రూషన్‌ = వీరిసేవవలన; చిత్తవృత్తి = 
మనోవ్యాపారం; ముదమునన్‌ = సంతోషంతో; కూరంగన్‌ = నిండగా; ధర్మసుతునిపైన్‌ = ధర్మపుత్రుడి మీద; కారుణ్యము 
= కృప; కలిగి = కల్గినవాడనై; నెమ్మిన్‌ = ప్రీతితో; పనులు+కణుపుము = కర్తవ్యములు బోధింపుము, రాచకార్యముల నెరిగింపుము- 
తాత్సర్యం: రాజా! పాండవులను పరిపాలించుము. వీరి సేవలవలన నీ హృదయం ఆహ్లాదంతో నిండగా, ధర్మజుడిపై 
కృప చూపుము. ప్రీతితో ఇతడికి కర్తవ్యబోధ కావింపుము. 


తే. ఏ నెటుంగుదు నితండు నీయెడం బ్రియంబు । భక్తియును గల్లి యక్రూరభావు( డగుట 

నీవు వత్సలత్వమున నీ నృపతి6 బంచి । పనులు గొనుము కౌరవకుల భారధుర్య! 458 
ప్రతిపదార్థం: కౌరవకుల భారధుర్య! = కౌరవవంశ భారమును మోసేవాడా!; ఇతండు = ధర్మరాజు; నీ+ఎడన్‌ = నీ 
విషయంలో; ప్రియంబు = (పేమ; భక్తియును+కల్లి = భక్తియును కలిగి; అక్రూరభావుండు+అగుటన్‌ = (క్రూరస్వభావం, 
కఠినస్వభావం లేనివాడు కావటం; ఏను = నేను; ఎఖుంగుదున్‌ = తెలియుదును; నీవు = నీవు; వత్సలత్వమునన్‌ = 
వాత్సల్యంతో; ఈ నృపతిన్‌ = ఈ రాజును; పంచి = ఆజ్ఞాపించి; పనులు+కొనుము = సేవలు చేయించుకొమ్ము. 
తాత్సర్యం: కురువంశ భారమును వహించే ధృతరాష్టా! ధర్మజుడు నీయెడ (ప్రేమ, భక్తి కలవాడని నాకు తెలుసు. 
ఇతడు కఠిన స్వభావం కలవాడు కాడు. నీవు వాత్సల్యంతో ఈ నృపతిని చూచుకొమ్ము. ఆజ్ఞాపించి ఇతడిచేత 
సేవలు చేయించుకొమ్ము! 


క. విను నీతనయులు దుర్యో । ధనాదు లవినీతిపరు లధర్మజ్ఞాలు క్రో 
ధను లతిలుబ్బులు వారల । మనమున నిడి వగవ వలదు మనుజాధీశా!' 459 


ప్రతిపదార్థం: మనుజ+అధి+ ఈశా! = నరేశ్వరా!; విను = నా పలుకు లాలకించుము; నీ తనయులు = నీ కుమారులైన; 
దుర్యోధన+ ఆదులు = దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనవారు; అవినీతిపరులు = నీతి మాలినవారు; అధర్మజ్ఞులు 
= ధర్మమెరుంగనివారు; క్రోధనులు = కోప స్వభావులు; అతిలుబ్బులు = మిక్కిలి దురాశాపరులు; వారలన్‌ = ఇట్టి వారిని; 
మనమునన్‌+ఇడి = మనసులో నిలుపుకొని; వగవన్‌+వలదు = దుఃఖించవద్దు. 


తాత్సర్యం: రాజా! నీ కుమారులు దుర్యోధనుడు మున్నగువారు నీతిమాలిన వాళ్ళు. ధర్మవిహీనులు, కోప స్వభావులు, 
పరమ దురాశాపరులు; ఇట్టాంటివాళ్ళను మనస్సులో నిలుపుకొని దుఃఖించవద్దు.” 
వ. అని పలికి కృష్ణు నాలోకించి. 460 


తాత్పర్యం: అని వచించి శ్రీకృష్ణుడిని వీక్షించి. (తరువాతి పద్యంతో అన్వయం) 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 
భీష్ముడు శరీరంబు విడుచుటకు శ్రీకృష్ణు ననుజ్జ[ గొనుట. (సం.13-153-36). 


తే. “దేవదేవ! జీవాత్మక! దేవవంద్య! । శంఖ చక్ర గదా పద్మ చారుహస్త! 

వాసుదేవ! త్రివిక్రమ! వరద! పరమ । పురుష! ప్రణతి యొనర్జెద( గరుణ జూడు.” 461 
ప్రతిపదార్థం: దేవదేవ! = దేవతలకు పతియెనవాడా!; దేవనాయకా! జీవ+ఆత్మక! = జీవస్వరూపుడా, బీవులలో అంతర్యామిగా 
ఉన్న వాడా!; దేవవంద్య = వేల్పులచేత నమస్కరించబడేవాడా, కొనియాడబడేవాడా!; శంఖచ(క్రగదాపద్మచారుహస్త = పాంచజన్యమనే 
శంఖం, సుదర్శన మనే చక్రం, కౌమోదకి అనే గద, పద్మం- అనేవాటిచే సుందరమైన చేతులు కలవాడా!; వాసుదేవ = 
వసుదేవుడి కుమారుడా!; త్రివిక్రమ = బలిని దానమడిగి ముజ్జగాలు ఆ(క్రమించినవాడా!; వరద! = భక్తులకు వరములిచ్చేవాడా!; 
పరమ పురుష! = పురుషులలో ఉత్తమపురుషుడా! పురుషోత్తమా!; ప్రణతి+ఒనర్భెదన్‌ = నిన్ను సోత్రం చేస్తాను; కరుణన్‌ 
= కృపతో; చూడు = కనుగొనుము. 
తాత్సర్యం: “దేవదేవా! జీవాత్మకా! వేల్పులచేత నమస్కరించబడేవాడా! శంఖం, చక్రం, గద, పద్మం అనునవి 
హస్తములందు ధరించినవాడా! వసుదేవనందనా! త్రివిక్రమావతార! పురుషోత్తమా! నిన్ను స్తోత్రం చేస్తున్నాను. నన్ను 
దయతో చూడుము.” 


వ. అనుచు నమస్కరించి. 462 
తాత్సర్యం: అని పలుకుతూ నమస్కారం చేసి. 


ఆ. “బలము నీవ నాకు, భక్తుండ నీయెడ, । నాలుబిడ్డ లేని యట్టివాండం 
గావు నన్ను నధిక కారుణ్యమున నిమ్మ । నుజ్ఞం గమలదళమనోజ్జనయన!' 463 


ప్రతిపదార్థం: కమలదళ మనోజ్ఞనయన! = తామర రేకులవలె అందమైన కన్నులుకలవాడా!; నాకున్‌ = నాకు; బలము = 
శక్తి నీవు+అ = నీవే; నీ+ఎడన్‌ = నీ విషయంలో; భక్తుండన్‌ = భక్తుడిని; ఆలు = భార్య; బిడ్డ = చూలు; లేని+అట్టి వాం 
డన్‌ = లేనటు వంటి వాడిని; అధిక కారుణ్యమునన్‌ = మిక్కిలిదయతో; నన్నున్‌ = నన్ను; కావు = రక్షించుము; అనుజ్ఞన్‌+ 

sy 
ఇమ్ము = నేను వెళ్ళటానికి ఉత్తరువు ఒసంగుము. 


తాత్సర్యం: 'పద్మపత్రాల వంటి సుందరనే(త్రాలు కలవాడా! నాకు నీవే బలం. నేను నీ భక్తుడిని. ఆలూ, చూలూ 
లేనివాడిని. నన్ను పరమకృపతో పరిరక్షించుము. శరీరయా(త్ర ముగించటానికి సెలవియ్యవలసింది.' 


వ. అని వెండియు. 464 


తాత్సర్యం: అని మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. “మాధవ! పాండుకుమార వర్గమునకు । గతి నీవ; రక్షింపు కరుణ మెజియ; 
దుర్జుద్ధియైన యా దుర్యోధనుని తోడం | గృష్టు( డెక్కడ నుండు గెలుపు గలుగు 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 833 


నక్కడి కంటి నేం బెక్కునూజులు; నట్లు । చెప్పగా నా పంపు సేయ కతండు 
దమవారి నెలను సమయించి తానును | సమసె; ని న్నెటు(గుదు; నమిత మహిమ 


తే. నరుండు నారాయణుడు నను పరమమునులు । జగము రక్షించుటకు. గేలి జన్మ మొంది 
సంచరించెద రని పరాశరసుతుండు । నారదుండును జిప్పిరి నాకు. దొల్లి.” 465 


ప్రతిపదార్థం: మాధవ! = లక్ష్మీనాయకా!; పాండు కుమార వర్గమునకున్‌ = పాండురాజు యొక్క సుతసమూహానికి; గతి 
= దిక్కు; నీవు+అ = నీవేనయ్యా!; కరుణమెజయన్‌ = కృప వెలయగా; రక్షింపు = వారిని కాపాడుము; దుర్చుద్ది+ఐన = 
చెడుబుద్ది గలవాడైన; ఆ+దుర్యోధనుని తోడన్‌ = ఆ సుయోధనుడితో; నేన్‌ = నేను; పెక్కుమాజులు = పలుసారులు; 
కృష్ణుండు+ఎక్కడన్‌+ ఉండున్‌ = శ్రీకృష్ణుడు ఏ పక్షంలో ఉంటాడో; అక్కడికిన్‌ = ఆ పక్షానికి; గెలుపు+కలుగున్‌+అంటిన్‌ 
= విజయం లభిస్తుందని చెప్పాను; అట్టు చెప్పంగాన్‌ = అట్లా చెప్పినప్పటికినీ; నా పంపు+చేయక = నా ఆజ్ఞ ననుసరించక; 
అతండు = ఆ సుయోధనుడు; తమవారిన్‌; ఎల్లనున్‌ = అందరినీ; సమయించి = చంపి; తానును+సమసెన్‌ = తాను కూడ 
మరణించాడు; నిన్నున్‌+ఎజుంగుదున్‌ = నీ వెవరో తెలిసికొన్నాను; అమిత మహిమన్‌ = మిక్కిలి ప్రభావంతో; నరుండు = 
నరుడు; నారాయణుడు = నారాయణుడు; అను = అనే పేరులు గల; పరమమునులు = గొప్ప మునీశ్వరులు; జగము 
రక్షించుటకున్‌ = లోకాన్ని కాపాడటానికే; కేలిజన్మము+ఒంది = వినోదించుటకు జన్మము లెత్తి లీలామానుష విగ్రహులై; 
సంచరించెదరు+అని = విహరిస్తున్నారు, మెలగుతున్నారు అని; పరాశరసుతుండు = పరాశరమహర్షి తనయుడైన, శ్రీ వేదవ్యాసమహర్షి 
నారదుండును = (బ్రహ్మమానసపు(త్రుడైన నారదమహర్షియు; నాకున్‌ = నాకు; తొల్లి = మునుపు, పూర్వం; చెప్పిరి = తెలిపి 


ఉన్నారు. 


తాత్సర్యం: 'రమావల్లభా! పాండునందనులకు నీవే దిక్కు. వారిని కరుణతో కాపాడుము. దుష్ట్రబుద్ది అయిన 
దుర్యోధనుడితో “కృష్ణుడు ఏ పక్షంలో ఉంటాడో ఆ పక్షమునకు విజయం తథ్య' మని పలుమారు నేను చెప్పాను. 
పాండవులతో కలసి మెలసి ఉండుమని నేను చెప్పిన మాటలు అతడు వినక యుద్ద మొనర్చి తమవారినందరిని 
మరణం పాలుచేసి తుదకు తానుగూడ మరణించాడు. కేశవా! నిన్ను నే నెరుగుదును. మహా మహిమతో 
నరుడు, నారాయణుడు అనే పరమబుషులు లోక సంరక్షణార్థం లీలామానుష వేషధారులై శ్రీకృష్ణార్ణునులు గా 
చరిస్తున్నారని పరాశరమహర్షి నందనుడైన వ్యాసులవారూ, బ్రహ్మమానసపు(త్రుడైన నారదులవారూ నాకు మునుపే 
చెప్పి ఉన్నారు.” 


వ. అనిన విని వాసుదేవుండు దేవవ్రతు వదనం బత్యాదరంబున నాలోకించి. 466 


ప్రతిపదార్థం: అనినన్‌; విని; వాసుదేవుండు; దేవవ్రతువదనంబు = భీష్ముడి ముఖం; అతి+ఆదరంబునన్‌ = మిక్కిలి 
మన్ననతో; ఆలోకించి = చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: భీష్ముడి పలుకులు విని శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరంతో ఆయన ముఖం చూచి (ఇట్లా అన్నాడు) 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. “కీ డొకపు లేదు, కృతపుణ్యు. డవు, తండ్రి । వలని భక్తి పెంపు గలవు; దానం 
6 
గాదె బంటు బోలె గాంగేయ! మృత్యువు । నీవశమున నిలిచె నిర్ణరముగ. 467 
ప్రతిపదార్థం: గాంగేయ! = గంగానందనా!; ఒకప్తు = ఏనాడున్నూ; కీడు = నీ వలన దోషం; లేదు = లేదు; కృతపుణ్యు( 
యి 
డవు = పుణ్యములు సల్పినట్టివాడివి; తండ్రి వలని = నీ జనకుడియందు; భక్తి పెంపు+కలవు = అమితభక్తి కలిగినట్టివాడవు. 


దానన్‌+కాదు+ఎ = ఆ కారణం చేతనే కదా!; బంటున్‌+పోలెన్‌ = సేవకుడి వలె; మృత్యువు = మిత్తి; నీ వశమునన్‌ = నీ 
అధీనంలో; నిర్భరముగన్‌+నిలిచెన్‌ = పూర్తిగా నిలిచింది. 


తాత్సర్యం: 'గంగాపుత్రా! నీ వలన ఏనాడూ దోషం లేదు. నీవు పరమ పుణ్యాత్ముడివి. తండ్రియందు మిక్కిలి 
భక్తి గలవాడివి. కనుకనే బంటువలె అడుగులకు మడుగు లొత్తుతూ మృత్యువు నీ అధీనంలో నిలిచింది. 


భీష్ముండు శరీరంబు విడిచి నాకలోకగతుం డగుట. (సం.13-153-46). 


వ. నీకునే ననుజ్ఞ యిచ్చితి వసువులం బొందు మనినం బరమానందంబునం బొంది పాండునందనులను 
ధృతరాష్తునిం దక్కటి వారలనుం గనుంగొని 'మీచేత ననుజ్ఞాతుండన కదా" యని పలికి, యందఅం గౌం 
గిలించుకొని 'యాన్ఫశంస్యంబును సత్యంబును నిత్యంబులుగా( బాటించి బ్రదుకుం' డని చెప్పి, తాను 
దొల్లి రాజుల గెల్లి తెచ్చిన ధనంబులు విప్రజనంబుల కిచ్చి, ధర్శతనయుం జూచి “యెల్ల బ్రాహ్మణులునుం 
బూజనీయులు; బుత్విజులు నాచార్యులు వృద్ధులు విశేషించి పూజింప వలయువా' రని నిర్దేశించి 
యూరకుండి, ధారణానుక్రమంబున సమాహితాత్ముం డయి వాయువుల సన్నిరుద్ధంబు చేసిన 
నవి యూర్శ్వగతిం గైకొనియె; నమృ్మహాత్ముం డవయవంబులం బ్రాణంబులు వాపికొనుచు వచ్చునయ్యై 
చోట్లు శల్యరహితంబు లగుచుండె; నట్లగుటం గాంచి కృష్ణాదులగు నఖిలజనంబులు నాశ్చర్యభరితాంతః 
కరణు లగుచుం గీర్తించి; రా సంయమచతురునిచే సర్వాయతన సన్నిరుద్ధంబై యాత్మ మూర్ధంబు భేదించి 
మహోల్మాకారంబున నాకసంబున కెగసి కొంతద వ్వరిగి యంత నంతర్జితం బయ్యె; నప్పుడు పుష్పవృష్టి 
గురిసె, దేవ దుందుభులు మొరసె, నంబరంబున సిద్ధులు సాధ్యులుం బొగడుచుం బ్రమోదంబు నొంది; 


రిట్లు దేవవ్రతుండు దివంబునకుం జనుటయు. 468 


ప్రతిపదార్థం: నీకున్‌; నేను; అనుజ్ఞ = అనుమతి, సెలవు; ఇచ్చితిన్‌; వసువులన్‌ = వసువులనెడు దేవగణమును; పొందుము 
= చేరుము, కలియుము; అనినన్‌; పరమ+ఆనందంబునన్‌+పొంది = మిక్కిలి సంతోషం చెంది; పాండునందనులను = 
పాండురాజు కుమారులను; ధృతరాష్ట్టునిన్‌; తక్కటి వారలనున్‌ = మిగిలిన వారిని; కనుంగొని = చూచి; మీ చేతన్‌; 
అనుజ్ఞాతుండను+అ+కదా? = అనుమతించబడినవాడనే గదా?; అని; పలికి; అందజన్‌ = ఎల్లరను; కౌంగిలించుకొని; 
ఆనృశంస్యంబును = [క్రూరత్వం లేకుండుటనూ, అహింసనూ; సత్యంబును = సత్యం పలుకుటనూ; నిత్యంబులుగాన్‌ = 
శాశ్చ్వతములుగా; పాటించి = అనుసరించి; బ్రదుకుండు = జీవించండి; అని చెప్పి; తాను; తొల్లి = పూర్వం; రాజులన్‌; గెల్చి; 
తెచ్చిన ధనంబులు; విప్రజనంబులకున్‌ = (బ్రాహ్మణసమూహానికి; ఇచ్చి; ధర్మతనయున్‌+చూచి; ఎల్లబ్రాహ్మణులునున్‌ = 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 835 


విప్రులందరూ; పూజనీయులు = పూజించదగినవారు; బుత్విజులు = యజ్ఞం చేయించే (బ్రాహ్మణులు; ఆచార్యులు = 
గురువులు; వృద్దులు = ముసలివారు; విశేషించి = ముఖ్యంగా; పూజింపన్‌ వలయువారు = పూజించదగినవారు; అని; 
నిర్దేశించి = నిర్ణయంగా చెప్పి; ఊరకుండి = మాట లుడిగి, మాటలు మాని, మిన్నకుండి; ధారణా+అను[క్రమంబునన్‌ = 
యోగధారణచేత; సమాహిత+ఆత్ముండు+అయి = నిశ్చలమైన మనస్సు కలవాడయి; వాయువులన్‌ = (ప్రాణాపానాది 
వాయువులను; సన్నిరుద్దంబు చేసినన్‌ = చక్కగా అడ్డగించగా; అవి = ఆ ప్రాణాపానాదివాయువులు; ఊర్హ్య గతిన్‌+కైకొనియెన్‌ 
= ఊర్హ్య గమనాన్ని పొందాయి; ఆ+మహా+ఆత్ముండు = ఆ దొడ్డ మనస్సు గల భీష్ముడు; అవయవంబులన్‌ = 
శరీరావయవములందు; (ప్రాణంబులు = (ప్రాణాలను; పాపి కొనుచున్‌ = తొలగించుకొంటూ; వచ్చు+అయ్యైచోట్టు = 
వచ్చునట్టి ఆయా (ప్రదేశాలు; శల్యరహితంబులు+ అగుచున్‌ = శల్యములు లేని వవుతూ; ఉండెన్‌ = ఉండినవి; అట్టు+అగుటన్‌ 
= అట్లాకావటం; కాంచి = చూచి; కృష్ణ+ఆదులు+అగు = శ్రీకృష్ణుడు మొదలైన; అఖిలజనంబులు = (ప్రజలందరూ; 
ఆశ్చర్యభరిత+అంతఃకరణులు+అగుచున్‌ = అద్భుతరసంతో నిండిన మనస్సులు కలవా రవుతూ; కీర్తించిరి = మెచ్చారు; 
ఆ+సంయమచతురునిచేన్‌ = ఇం(ద్రియనిగ్రహమందు నేర్పరి అయిన భీష్ముడిచే; సర్వ+ఆయతన సన్నిరుద్దంబు+ఐ = అన్ని 
అవయవ ద్వారముల యందునూ అడ్డగించబడినదై; ఆత్మ = బీవుడు; మూర్హంబు = శీర్షం, తల, కపాలం; భేదించి = 
చీల్చుకొని; మహా+ఉల్కా+ఆకారంబునన్‌ = గొప్ప అగ్ని కణము యొక్క రూపంతో, గొప్పదివిటీ రూపంతో; ఆకసంబునకున్‌ 
= నింగికి; ఎగసి; కొంతదవ్వు = కొంతదూరం; అరిగి = వెళ్ళి; అంతన్‌ = ఆ పిదప; అంతర్హితంబు+అయ్యెన్‌ = 
మాయమయింది; అప్పుడు = ఆ సమయాన; పుష్పవృష్టి = పూలవాన; కురిసెన్‌; దేవదుందుభులు = వేల్పుల నగారాలు; 
మొరసెన్‌ = మోగినవి; అంబరంబునన్‌ = గగనంలో; సిద్దులున్‌, సాధ్యులున్‌ = ఆ పేరుగల దేవజాతివారు; పొగడుచున్‌ 
= భీష్ముడిని శ్లాఘిస్తూ; (ప్రమోదంబున్‌+ఒందిరి = సంతోషించారు; దేవవ్రతుడు = భీష్ముడు; దివంబునకున్‌ = స్వర్గానికి; 
చనుటయున్‌ = వెళ్ళగా. 


తాత్సర్యం: 'గంగానందనా! వెళ్ళుటకు నిన్ను అనుమతిస్తున్నాను. నీ తోటివారైన వసువులను నీవు కలిసికొమ్ము' 
అని వాసుదేవుడు పలుకగా భీష్ముడు పరమానందభరితుడయ్యాడు. పాండవులను, ధృతరాష్రుడిని, తక్కిన వారిని 
చూచి మీచేత అనుమతించబడ్డానుగదా!' అని పలికి వారందరినీ కౌగిలించుకొన్నాడు. 'అక్రూరులై, సత్య వచనులై 
మీరు జీవితం గడపండి” అని వచించి ఆ మహాపురుషుడు పూర్వం తాను రాజులను జయించి తెచ్చిన ధనరాసులను 
బ్రాహ్మణుల కిచ్చి ధర్మరాజును జూచి “వత్సా! బ్రాహ్మణు లందరూ పూజ్యులు. వారిలోనూ ముఖ్యంగా బుత్విక్కులు, 
గురువులు, వృద్దులు ఆరాధించదగినవారు' అని గట్టిగా నుడివి మౌనం వహించాడు. యోగధారణచే చిత్తమును 
నిగ్రహించి [ప్రాణాపానాదివాయువుల సంచారాన్ని అడ్డగించగా అవి ఊర్చ్యముఖంగా పయనించి మూర్చమును 
చేరాయి. అపు డా మహనీయుడు ఒక్కొక్క అవయవమునుండి (ప్రాణములను తొలగించుకొంటూ రాగా రాగా ఆ 
స్థానములన్నీ శల్యరహితా లయినాయి. ఇట్లా జరగటం చూచి మధుసూదనుడు మున్నగు సకల జనుల హృదయాలు 
పరమాశ్చర్యభరితా లయ్యాయి. వారందరూ భీష్ముడిని మిక్కిలి కొనియాడారు. ఇంద్రియాలను అరికట్టటంలో 
మిగుల సమర్థుడైన భీష్ముడిచే అన్ని అవయవద్యారాల నుండి అడ్డగించబడిన అతడి ఆత్మ శిరస్సు భేదించుకొని 
గొప్ప అగ్నికణం వలె కనిపిస్తూ మింటికెగసి కొంతదూరం వెళ్ళి ఆ తరువాత అంతర్జాన మయింది. అపుడు 
దేవతలు పూలవాన కురిపించారు, నగారాలు (మోగించారు. సిద్దులు, సాధ్యులు అనే దేవజాతివారు భీష్ముడిని 
శ్ఞాఘిస్తూ హర్షించారు. ఆ విధంగా ఆ మహనీయుడు శరీరం విడిచి స్వర్గం చేరిపోయాడు. 


836 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరలోకగతుండైన భీష్మునకు నగ్నిసంస్కారంబు చేయుట. (సం.13-154-8.) 


(ఈక 


ధర్మపుత్తుండును దమ్ములు విదుర యు | యుత్సులు నగరు కాష్టాత్కరంబు. 
జందన దారు సంచయమును గొని సమ । స్టలి సమంచిత చితి యలఘు భంగి 
విరచించి; రయ్యుధిష్టిరుండును ధృతరాషు( । డును న మ్మరున్నదీ తనయు పుణ్య 


గాత్రంబు సుస్నాన కలితంబు విహితాను । లేపంబు( బుష్పదామోపశోభి 


తే. తంబు నుత్తమ క్షమావృతంబు నుజ్జ్య । లాభరణ భూషితంబుంగా నధికభక్తిం 


జేసి; రప్పుడు సామంబు సెలంగ హోమ । మాచరించిరి యాజకు లగ్ని యలర. 469 


ప్రతిపదార్థం: ధర్మపుత్రుండును; తమ్ములున్‌; విదుర యుయుత్సులున్‌ = విదురుడును, యుయుత్సుడును; అగరుకాష్ట్ర+ 
ఉత్కరంబున్‌ = అగరు చెక్కల యొక్క మొత్తమును; చందనదారు సంచయమును = చందనపు కొయ్యల యొక్క 
మొత్తమును; కొని = తీసికొని; సమస్థలిన్‌ = మిట్ట పల్లాలు లేని చదునైన తావులో; సమంచితచితి = ఒప్పిదమైన సాద; 
అలఘుభంగిన్‌ = ఘనమైన రీతిలో; విరచించిరి = పేర్చిపెట్టారు; ఆ+యుధిస్టిరుండును = ఆ ధర్మజుడు; ధృతరాష్టుడును; 
ఆ+మరుత్‌+నదీతనయు = ఆ దేవనదీ పుత్రుడైన భీష్ముడి యొక్క; పుణ్యగా(త్రంబున్‌ = పావనశరీరాన్ని; సుస్నానకలితంబున్‌ 
= మం(త్రయుక్తమైన చక్కని స్నానంతో కూడినదిగాను; విహిత+అనులేపంబున్‌ = తగిన మైపూతలు గలదిగానూ; 
పుష్పదామ = పూలదండలచే; ఉపశోభితంబున్‌ = శోభింపజేయబడినదిగానూ; ఉత్తమక్షామ+ఆవృతంబున్‌ = మేలైన పట్టు 
వృస్తములచే ఆవరించబడినదిగానూ; ఉజ్ఞల = (ప్రకాశిస్తున్న; ఆభరణ+భూషితంబున్‌+కాన్‌ = సొమ్ములచే అలంకరించ 
బడినదిగానూ; అధికభక్తిన్‌ = మిక్కిలి భక్తితో; చేసిరి = ఒనర్భిరి; అప్పుడు = ఆ సమయమందు; సామంబు+చెలంగన్‌ 
= సామవేద మం(త్రపఠనం అతిశయించగా; యాజకులు = బుత్విక్కులు; అగ్ని+అలరన్‌ = అగ్నిహోత్రుడు ఆనందించగా; 
హోమము+ఆచరించిరి = హోమం చేశారు. 


తాత్సర్యం: ధర్మరాజు, అయన తమ్ములు, విదురుడు, యుయుత్సుడు అగరు చందన కాష్టాలతో చదునైన 
ప్రదేశంలో చితిని కడుగొప్పుగా పేర్పారు. మిక్కిలి భక్తితో ధర్మజుడు ధృతరాష్ట్రుడు గంగానదీ నందనుడి 
పవిత్రగా(త్రాన్ని స్నానం చేయించారు. ఒడలికి చందనం పూశారు. మేలైన పట్టువ(స్తం చుట్టి పూలదండలతో, మెరిసే 
ఆభరణాలతో అలంకరించారు. అపుడు సామవేద పఠనం జరిగింది. పురోహితులు అగ్నిదేవుడు హర్షించే టట్టు 
హోమం చేశారు. 


క. కనకములు మణులు భూసుర । జనసం ఘంబున కజాతశత్రుండు శ్రద్దా 
వినయప్రీతి యుతంబుగ । ననేకములు వేడ్క నొసంగె నవహిత మతియై. 470 


ప్రతిపదార్థం: అజాతశత్రుండు = ధర్మరాజు; అవహితమతి+ఐ = సావధానచిత్తుడై; కనకములు = బంగారం; మణులు = 
న (ా ల గాల = (5 గా ప ర్‌, = గా 

రత్నాలు, మాణిక్యాలు; భూసురజనసంఘంబునకున్‌ = (బ్రాహ్మణసమాజానికి; (శద్దావినయ(ప్రతియుతంబుగన్‌ = విశాసమూ, 

అణకువ, సంతోషం అనే గుణాలతో కూడిన వాడై; అనేకములు = పెక్కులు; వేడ్కన్‌+ఒసరాన్‌ = ప్రీతితో ఇచ్చాడు. 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 837 


తాత్సర్యం: అజాతశత్రుడు; సావధానమనస్కుడై (శ్రద్ద వినయం, సంతోషం అనేగుణాలు ముప్పిరిగొనగా పెక్కుమణులు, 
బంగారం (బ్రాహ్మణ సమూహానికి వేడుకతో ఇచ్చాడు. 


వ. తదనంతరంబ. 471 
తాత్సర్యం: అటు పిమ్మట. 


క. తలదిక్కు గవలు( బాదం । బుల దెస ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూ 


జులు బట్టి యధిక విభవో । జ్వల మగు పాడె పయి నిడిరి శవరత్నంబున్‌. 472 


ప్రతిపదార్థం: తలదిక్కు = తలవైపు; కవలు = నకుల సహదేవులు; పాదంబులదెసన్‌ = కాళ్ళవైపు; ధృతరాష్ట్రపాండు 
భూప+అ(గతనూజులున్‌ = ధృతరాష్ట్రుడు, పాండురాజు యొక్క పెద్దకొడుకు-ధర్మజుడు; పట్టి = పట్టుకొని; అధిక 
విభవ+ఉజ్ఞలము+అగు = మిక్కిలి వైభవంతో (ప్రకాశిస్తున్న; పాడెపయిన్‌ = శవవాహనం మీద; శవరత్నంబున్‌ = (శ్రేష్టమైన 
భీష్ముడి శవాన్ని; ఇడిరి = ఉంచారు. 


తాత్సర్యం: భీష్ముడి శవాన్ని తల తట్టు నకుల సహదేవులు, కాళ్ళతట్టు ధృతరా|ష్ట్ర ధర్మజులు పట్టుకొని మిక్కిలి 
వైభవంతో ఒప్పారుచున్న శవవాహనం మీద ఉంచారు. 


వ. అమ్మెయి నన్నలువురును వహించిరి; భీమసేనార్దునులు ధవళచామరంబు లిడిరి; యుయుత్సుం 
డుత్తమచ్చత్రంబు వట్టె; వృద్దలగు కౌరవ స్తీ లాలవట్టంబులు వట్టిరి; ధౌమ్యుండు క్రియా కలాపంబు నడపె; 
జరా శ్వ స ఈ ప పే = 

నట్లు సొదసేర్చి దేవవ్రతుని దేహంబు శ్రౌతాగ్ని కాహుతి చేసి బహుకుండంబు లెత్తి ఘృతంబు ప్రయోగించి 
ప్రజ్వలింప(C జేసి; రివ్విధంబునం బితృమేధంబు విభవమహితంబును, విధివిహితంబు నుంగా ననుష్టించి 

య క్కౌరవు లపసవ్యంబుగా దిరిగి కృష్ణద్వెపాయన నారద దేవల ప్రభృతు లనుగమింప భాగీరథికిం జని 
సర్వభరతభార్యా సమేతంబుగా న గ్లాంగేయునకు( దిలోదక ప్రదానంబు లాచరించి; రట్టి సమయంబున. 

473 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌ = ఆ విధంగా; ఆ+నలువురును = నకులసహదేవులు; ధృతరాష్ట్రుడు, ధర్మరాజు; వహించిరి = 
పాడెను బుజాల కెత్తుకున్నారు; భీమసేన+అర్షునులు = భీముడు, అర్జునుడు; ధవళచామరంబులు+ఇడిరి = తెల్లని 
చామరాలతో విసిరారు; యుయుత్సుండు; ఉత్తమ+ఛత్రంబు+పట్టైన్‌ = గొప్పగొడుగును ధరించాడు; వృద్దలు+అగు = 
ముదుసళ్ళయిన; కౌరవగస్తీలు = కురువంశమునకు చెందిన ఆడువారు; ఆలవట్టంబులు+పట్టిరి = గుడ్డతో తయారు చేసిన 
గుండ్రని విసనక(ర్రలతో విసిరారు; ధౌమ్యుండు = ధౌమ్యులవారు; (క్రియాకలాపంబునడపెన్‌ = మంత్రతంత్రయుక్తమైన 
కర్మకాండ జరిపాడు; అట్టు = ఆ విధంగా; దేవవ్రతుని దేహంబున్‌ = భీష్ముడి యొక్క శరీరాన్ని; సొద+చేర్చి = చితిపై 
పరుండబెట్టి; (శ్రౌత+అగ్నికిన్‌ = వేదవిహితమైన అనలానికి; ఆహుతి చేసి = హోమద్రవ్యంగా సమర్పించి; మంత్రపూర్వకంగా 
వేల్చి; బహుకుండంబులు+ఎత్తి = పెక్కు కుంభము లెత్తి, పలుకడవలు ఎత్తి; ఘృతంబు = నెయ్యి; ప్రయోగించి = చితాగ్నిలో 
కుమ్మరించి; ప్రజ్వలింపన్‌+చేసిరి = గనగన మండేటట్టు కావించారు; ఈ+విధంబునన్‌ = ఈ రీతిగా; పితృమేధంబు = 
'ప్రేతకార్యం; విభవమహితంబునున్‌ = వైభవంతో ఒప్పినదిగానూ; విధివిహితంబునున్‌+కాన్‌ = శాస్త సమ్మతమైనదిగానూ; 


శా 


838 శ్రీమదాంధ్ర మహాభారతము 

అనుష్టించి = ఆచరించి; ఆ+కౌరవులు = ఆ కురువంశ్యులు; అపసవ్యంబుగాన్‌ = అ(ప్రదక్షిణంగా; తిరిగి = మరలి; 
కృష్ణద్వైపాయన, నారద, దేవల, ప్రభృతులు = వ్యాసుడు, నారదుడు, దేవలుడు మొదలైనవారు; అనుగమింపన్‌ = తమ 
వెంటరాగా; భాగీరథికిన్‌ = గంగానదికి; చని = వెళ్ళి; సర్వభరత భార్యా సమేతంబుగాన్‌ = భరతవంశస్థులైన సమస్త కౌరవుల 
భార్యలతో కూడ; ఆ+గాంగేయునకున్‌ = గంగాపుత్రుడైన భీష్ముడికి; తిల+ఉదకప్రదానంబులు = నువ్వులు నీళ్ళు వదలటం; 
ఆచరించిరి = చేశారు; అట్టి సమయంబునన్‌ = ఆ వేళలో. 


తాత్సర్యం: ఆ విధంగా తలవైపు నకులసహదేవులు, కాళ్ళవైపు ధర్మజ ధృతరాష్టులు పాడెను తమ బుజాలపై 
నిడుకొని మోశారు. భీమార్జునులు వింజామరలతో విసిరారు. యుయుత్సుడు గొప్పగొడుగును పట్టాడు. కౌరవ 
(స్త్రీలలో ముసలివాళ్ళు ఆలవట్టములు ధరించారు. ధౌమ్యుడు కర్మకాండ జరిపాడు. భీష్ముడి శరీరాన్ని చితిపై నుంచి 
వేదవిహితమైన అగ్నికి ఆహుతి చేశారు. లెక్కలేనన్ని నేతికుండలు చితాగ్ని గనగనమండగా క్రుమ్మరించారు. ఈ 
రీతిగా శవదహనకార్యం శా(స్తసమ్మతంగా వైభవోపేతంగా ఆచరించి ఆ కౌరవు లందరూ అ(ప్రదక్షిణంగా మరలి 
స్నానాలకై గంగకు వెళ్ళారు. వారి వెంట వ్యాసుడు, నారదుడు, దేవలుడు మున్నగు మునిపుంగవులు బయలుదేరారు. 
కౌరవు లందరూ పత్నీసహితంగా గంగలో మునిగి భీష్ములవారికి నువ్వులు నీళ్ళు వదిలారు. ఆ సమయంలో. 


పుత్రశోకాతుర మైన గంగాదేవి కృష్ణాదులం గనుంగొని దుఃఖించుట. (సం.13-154-18.) 


(ఈక 


ఉదకంబులందుండి యుత్దితయై శోక । విహ్వాలత్వంబున వికల గమన 
యగుచు నెమ్మోముపై నశ్రులు గ్రమ్మగాం । జనుదెంచి కౌరవసమితి యెదుర 
నిలిచి భాగీరథి 'యలఘుండు తన కొడు । కిల బరికింపంగా నెట్టిభంగి 
వాండయ్యె/ జరితంబుపోండిమి మీరెల్ల | నెబు(గుదు; రైనను నేను గొంత 


తే.  సెప్ప వినుడు! దృఢ వ్రతశీలుం డమల । బుద్ది రాజవృత్తాఢ్యు(డు, భూరికృపుండు, 
కార్యసంవేది, పితృభక్తి ధుర్యుం డార్య । సమ్మతుండు, విద్యా పరిశ్రమ ఘనుండు. 474 


ప్రతిపదార్థం: భాగీరథి = గంగాదేవి; ఉదకంబులందున్‌+ఉండి = నీళ్ళలో నుండి; ఉత్టిత+ఐ = లేచినదై; శోకవిహ్యలత్వంబునన్‌ 
= దుఃఖం చేత అవయవాలు స్వాధీనం తప్పగా; వికలగమన+అగుచున్‌ = తడబడే నడక గలది అవుతూ; నెమ్మోముపైన్‌ 
(నెజ+మోము) = అందమైన మొగం మీద; అ(శ్రులు క్రమ్మన్‌+కాన్‌ = కన్నీటి బిందువులు ఆవరించగా; చనుదెంచి = వచ్చి; 
కౌరవసమితి+ఎదురన్‌+నిలిచి = కౌరవుల సమూహం యొక్క ముందు నిలబడి; తన కొడుకు = తన పుత్రుడైన భీష్ముడు; 
అలఘుండు = గొప్పవాడు; ఇలన్‌ = ధరణియందు; పరికింపన్‌+కాన్‌ = పరిశీలించగా, తలపోయగా, ఆలోచించగా; ఎట్టిభంగి 
వాండు+అయ్యెన్‌ = ఎంతగొప్పతీరు తెన్నులు కలవాడయ్యాడు; చరితంబు పోండిమిన్‌ = అతడి ప్రవర్తన యొక్క గొప్పతనం; 
మీరు+ఎల్లన్‌ = మీరందరూ; ఎజుంగుదురు = తెలిసిఉన్నారు; ఐనను = కాని; నేను; కొంత = కొంచెం; చెప్పన్‌ = తెలుపగా; 
వినుడు = ఆలకించండి; దృఢ వ్రతశీలు(డు = గట్టి పట్టుదల కలవాడు; అమలబుద్ది = నిర్మలమైన బుద్దికలవాడు; 
రాజవృత్త+ఆఢ్యుండు = క్షత్రియ ధర్మవర్తనమందు విఖ్యాతుడు; భూరికృపుండు = గొప్పదయకలవాడు; కార్యసంవేది = 
చేయదగిన పను లెరింగిన వాడు; పితృభక్తి ధుర్యుండు = పితృభక్తియందు అగ్రేసరుడు; (పితృభక్తి = జనకునియందు 
గాఢమైన (ప్రేమ); ఆర్యసమ్మతుండు = పెద్దలకు ఇష్టుడు, ప్రియమైనవాడు; విద్యా పరిశ్రమ ఘను(డు = చదువులందలి 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 839 
పరిశ్రమచేత దొడ్డవాడు; కష్టపడి విద్యలు నేర్చిన దొడ్డ మనిషి. 


తాత్సర్యం: గంగాదేవి జలముల నుండి పైకిలేచి దుఃఖంతో విలవిల్లాడుతూ, తడబడేనడకతో ముఖం నిండా 
కన్నీళ్ళు నిండగా వచ్చి కౌరవులముందు నిలిచింది. నా తనయుడైన భీష్ముడు గొప్పవాడు. 'ధరణిలో తనంతటివాడు 
మరొకడు లేడనిపించుకొన్నాడు. ఆతడి నడవడి ఎంత గొప్పదో మీకందరికీ తెలుసు. అయినా, నేను కొంచెం 
చెప్పుతాను. వినండి; నా కుమారుడు గట్టి పట్టుదల గలవాడు. నిర్మలమైన బుద్దిగలవాడు. క్షత్రియధర్మశీలి. 
పరమదయాస్వభావుడు. చేయదగిన పను లెరిగినవాడు. పితృభక్తి యందు అగ్రేసరుడు. పెద్దలందరికీ ప్రియమైనవాడు. 
అధికంగా విద్యాపరిశ్రమ సల్పినవాడు. 


తే. కాశిరాజ కన్యకలకుంగా. బెనంగి । వానిచే గాసియైరి భూవరులు పలువు 
రంబకై పూని వానిమహాబలంబు । జామదగ్నుందుం దెరలుప€ జాల కరిగి.’ 475 


ప్రతిపదార్థం: కాశిరాజ కన్యకలకున్‌+కాన్‌ = కాశీరాజు కొమార్తెలకై; పెనంగి = పోరాడి; వానిచేన్‌ = నా కుమారుడు 
భీష్ముడిచేత; పలువురు భూవరులు = పెక్కుమంది రాజులు; గాసి+ఐరి = కష్టాలపాలయ్యారు; అంబకై = కాశీరాజు కూతురు 
అంబకొరకు; పూని = యత్నించి; వానిమహాబలంబు = అతడి యొక్క గొప్పశక్తిని; జామదగ్భ్యుండు = జమదగ్ని కొడుకైన 
పరశురాముడు; తెరలుపన్‌+చాలక = కదిలించలేక; అరిగెన్‌ = ఓడి వెళ్ళిపోయాడు. 


తాత్పర్యం: నా కుమారుడు తన తమ్ములకొరకై కాశీరాజ పుత్రికలను అంబ, అంబిక, అంబాలికలను తీసికొని 
వచ్చేటప్పుడు రాజులు అతడితో పోరాడి వెతలపాలయ్యారు. అంబ యొక్క పక్షం వహించి ఎదుర్కొన్న పరశురాముడు 
నా కుమారుడి బలాన్ని కదిలించలేక భంగపడి తొలగిపొయ్యాడు.' 


వ. అని విలాపంబు చేసి వెండియు. 476 
తాత్పర్యం: అని రోదించి మరల (ఇట్టా అన్నది అని తరువాతి పద్యంతో అన్వయం). 


తే. “అంతవాడు శిఖండిచే నట్టు లగుట | గనియు. బెక్కులు పజీయలు గాక యునికి 
కతన జేసి వజ్రమయంబు గాంగ నోపు । నని తలంచెద నాడెంద మన్నలార! 477 


ప్రతిపదార్థం: అన్నలార! = (భ్రాతలారా!; అంతవాడు = అంతటిశక్తి సంపన్నుడు; శిఖండిచేన్‌ = శిఖండి అనే ఒక 
సామాన్యుడి చేత; అట్టులు+అగుట = యుద్దంలో కూలి శరతల్పగతుడుకావటం; కనియున్‌ = చూచి కూడ; నా డెందము 
= నా గుండె; పెక్కులు+పణేయలు కాక = (బ్రద్దలు (బ్రద్దలుగా పగిలిపోక; ఉనికి కతనన్‌+చేసి = ఎప్పటి వలె ఉన్నట్టి 
హేతువును బట్టి; వజ్రమయంబు+కాంగన్‌+ఓపున్‌ = వజ్రంతో తయారు చేసిన దేమో అని; తలంచెదన్‌ = భావిస్తాను. 


తాత్పర్యం: 'అన్నలారా! అంతటి శక్తి సంపన్నుడు సామాన్యుడైన శిఖండిచే కదనమున కూలి శరతల్ప గతుడవటం 
కంటితో చూచి కూడ నా గుండె (బ్రద్దలు కాకుండా ఎప్పటివలె ఉన్నదంటే అందుకు కారణం అది వజంతో 
నిర్మించబడినదేమో అని భావిస్తాను. 


840 శ్రీమదాంధ్ర మహాభారతము 

వ. అని వగచిన గంగాదేవికి దేవకీనందనుం డిట్లనియె. 478 
ప్రతిపదార్థం: అని; వగచిన = శోకించిన; గంగాదేవికిన్‌; దేవకీనందనుండు = శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌. 
తాత్పర్యం: అని దుఃఖిస్తున్న గంగాదేవితో శ్రీకృష్ణు డిట్టా అన్నాడు. 


పుత్రమరణ దుఃఖితయగు గంగను కృష్ణద్వెసాయను లూజడించుట. (సం.13-154-26). 


తే. “నీవు శోకంబు దక్కుము; నీ సుతుండు । పరమగతి నొందె; శాప సంప్రాప్తి. జేసి 
వసువు మర్తు(డై వర్తించె; నసద్భశప్ర | భావుం డాతండు; వగపేల దేవి! నీకు? 479 


ప్రతిపదార్థం: దేవి! = అమ్మా}; నీవు; శోకంబు+తక్కుము = దుఃఖం విడువుము; నీ సుతుండు = నీ కుమారుడు; 
పరమగతిన్‌+ఒందెన్‌ = ఉత్తమ లోకం చేరాడు; శాపసంఫప్రాప్తిన్‌+చేసి = శాపం పొందినందువలన; వసువు = అష్ట వసువులలో 
ఒకడు; మర్తు(డు+ఐ = మానవుడై; వర్తించెన్‌ = ఈ లోకంలో చరించాడు, మెలగాడు; ఆతండు = భీష్ముడు; అసదృశ 
'ప్రభావుండు = సాటిలేని మహిమ కలవాడు; నీకున్‌ = నీకు; వగపు+ఏల? = దుఃఖ మెందుకు? 


తాత్సర్యం: 'తల్లీ! గంగాభవానీ! నీవు చింతించవద్దు. నీ కుమారుడు వసువులలో చేరిపోయాడు. శాపం పొందిన 
కారణాన వసువు భీష్ముడనే పేర నరుడై నీ కడుపున జన్మించాడు. ఈ లోకంలో ఇంతకాలం వర్తించాడు. ఇతడు 
సాటిలేని మహిమ గలవాడు. ఇతడిని గూర్చి శోకించవద్దు. 


చ. అతని శిఖండి యేల? యమరాధిపుండున్‌ సమయింప( జాలునే 
యతడు నిజేచ్చం జేసి నరు నంచిత దివ్య శరంబు లంగసం 
గతములు చేసి పాన్సుగ సుఖస్థితి మృత్యువు మాన్దియుండి క్రీ 
ర్రతిశయ మొంది తా వలచినప్పుడు వోయె విషాద మేటికిన్‌? 480 


ప్రతిపదార్థం: అతనిన్‌ = భీష్ముడిని; శిఖండి+ఏల? = శిఖండి మాత్రమే కాదు; అమర+అధిపుండున్‌ = దేవేంద్రుడయినా; 
సమయింపన్‌+చాలును+ఏ? = సంహరించగలడా? చంపలేడని భావం; అత(డు = నీ పుత్రుడైన భీష్ముడు; నిజ+ఇచ్చన్‌+చేసి 
= తన కోరిక ప్రకారం; నరు+అంచిత+దివ్యశరంబులు = అర్జునుడి యొక్క ఒప్పిదమైన దివ్యబాణాలు; అంగసంగతములు+చేసి 
= తన శరీరమును పొందేటట్టు కావించి; పాన్సుగన్‌ = ఆ దివ్య శరములే శయ్యగా; సుఖస్టితిన్‌ = సుఖమునం దునికితో, 
హాయిగా; మృత్యువున్‌+మాన్చి = మరణం తొలగించుకొని; ఉండి = ప్రాణాలతో ఉన్నవాడై, జీవించి; కీర్తి+అతిశయము+ఒంది 
= పేరు పెంపులు వడసి, అధికమైన యశస్సు పొంది; తాన్‌ = తాను; వలచిన+అప్పుడు = కోరుకొన్నప్పుడే; పోయెన్‌ = 
దేహం విడిచాడు; విషాదము+ఏటికిన్‌? = చింత ఎందుకు? 


తాత్సర్యం: 'అమ్మా! గంగాదేవీ! ఒక్క శిఖండి మాత్రమే అనట మెందుకు? ఆ దేవేంద్రు డయినా నీ కుమారుడిని 
సంహరించగలడా? భీష్ముడు తన ఇష్టప్రకారం అర్జునుడి దివ్యశరాలను తనువు నందు నాటించుకొని, ఆ ఫల్నునుడి 
దివ్యబాణాలే తనకు పాన్సుగా సుఖంగా పవళించినవాడై మృత్యువును దూరంగా ఉంచి, ధర్మజుడికి సమస్త ధర్మము 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 841 


లుపదేశించి, పేరు పెంపులు గడించి తాను కోరుకొన్నప్పుడే శరీరాన్ని వదలివేశాడు. తల్లీ! అట్టి ధర్మాత్ముడి కొరకు 
నీవు శోకించవద్దు.” 


వ. అని యూటిడిలం బలికె(; గృష్టద్విపాయన మునివరుండును బరమాదరణీయతత్ప్సర వచనంబుల 
నజ్ఞాహ్నవీదేవికి నానందం బాపాదించె; దదనంతరంబ యాత్మీయ సలిల సాంగత్యంబు నొందు 
నమ్మందాకినిచేతం గృష్టాదులు నందటు జనపతులును ననుజ్ఞాతులు నాశీర్వాద ప్రీతులునై మునులునుం 
దోడ నడవ నది వెడలి, రని యిట్లు భీష్ముని వృత్తాంతంబు వైశంపాయనుండు జనమేజయునకు( జెప్పిన 
నప్పుడమిటే( 'డిత్తెఐంగున న త్తాతకు వలయు విధానం బాచరించి చరితార్థుండైన యప్పార్థివ 
ముఖ్యుండు మటి యెట్టి చందంబునం బ్రవర్తించె? మునీంద్రా! యెటింగింపవే యని యడుగుటయు. 

481 


ప్రతిపదార్థం: అని = అంటూ శ్రీకృష్ణుడు; ఊజుడిలన్‌ = గంగాదేవి ఉపశాంతి పొందేటట్లు, స్వస్థచిత్త అయ్యేటట్టు; పలికెన్‌ 
= వచించాడు; కృష్ణద్రైపాయనమునివరుండును = కృష్ణద్వైపాయనుడు అనే పేరుగల మునిశ్రేష్టుడైన వేదవ్యాసుడును; 
పరమ+ఆదరణీయతత్సరవచనంబులన్‌ = మిక్కిలి గౌరవించదగిన భీష్ముడికి సంబంధించిన మాటలచే; ఆ+జాహ్నవీ దేవికిన్‌ 
= ఆ గంగాదేవికి; ఆనందంబు = హర్షం; ఆపాదించెన్‌ = సమకూర్చాడు, కలిగించాడు; తత్‌+అనంతరంబు+అ = అటు 
పిమ్మట; ఆత్మీయసలిల సాంగత్యంబున్‌+ఒందు = తన నీటితో కలయికను పొందునట్టి, తన నీళ్ళలో కలసిపోవుచున్న, 
లీనమౌతున్న; ఆ+మందాకినిచేతన్‌ = ఆ భాగీరథిచేత; కృష్ణ+ఆదులు = శ్రీకృష్ణుడు మున్నగువారు; అందజు జనపతులును 
= రాజు లెల్లరును; అనుజ్ఞాతులు = వెళ్ళుటకు అనుమతించబడినవారును; ఆశీర్వాద ప్రీతులును+ఐ = ఆమె దీవనల 
చేత సంతోషించినవారును అయి; మునులునున్‌ = బుషులూ; తోడన్‌ నడవన్‌ = తమ వెంబడిరాగా; నదిన్‌+వెడలిరి = 
నదినుండి బయలుదేరారు; అని; ఇట్టు = ఈ రీతిగా; భీష్ముని; వృత్తాంతంబు = విషయమును; వైశంపాయనుండు = 
వ్యాసమహర్షి శిష్యుడైన పౌరాణికుడు; జనమేజయునకున్‌ = పరీక్షిన్మహారాజుపుత్రుడు జనమేజయ మహారాజునకు; చెప్పినన్‌ 
= చెప్పగా; ఆ+పుడమిటేండు = ఆ భూపాలుడు-జనమేజయుడు; ఈ+తెజంగునన్‌ = ఈ విధంగా; ఆ+తాతకున్‌ = పితా 
మహుడైన భీష్ముడికి; వలయు విధానంబు+ఆచరించి = చేయదగినపనులన్నీ చేసి; చరితార్జుండు+ఐన = కృతకృత్యుడైన, 
ధన్యుడైన; ఆ+పార్టివముఖ్యుండు = ఆ రాజోత్తముడు-యుధిస్టిరుడు; మజీ+ఎట్టిచందంబునన్‌ = ఇంకే తీరున; (ప్రవర్తించెన్‌? 
= మెలగినాడు?; ముని+ఇంద్రా! = ఓ వైశంపాయన మహర్షీ ఎజింగింపవు+ఏ = తెల్పుమా; అని; అడుగుటయున్‌ =అడుగగా. 


తాత్సర్యం: అని శ్రీకృష్ణుడు వచించి గంగాదేవిని ఊరడించాడు. వ్యాసమహర్షి దుఃఫోపశమన వాక్యాలు పలికి 
ఆమెకు ఆనందం కలిగించాడు. తరువాత తన జలాలలో విలీనురాలవుతున్న భాగీరథి చేత శ్రీకృష్ణుడు, తక్కిన 
రాజులు పోయి వచ్చుటకు ఆమె అనుమతి పడసినవారూ, ఆమె దీవనలచే సంతోషపడినవారూ అయి మునులు 
తమ వెంట నడువగా నది నుంచి నిర్గమించారు' అని భీష్ముడి వృత్తాంతం జనమేజయుడికి వైశంపాయన మహర్షి 
చెప్పాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుడిని చూచి 'మునీశ్వరా! తన పితామహుడైన గాంగేయుడికి 
జరుపవలసిన ఉత్తర (క్రియలు జరిపి కృతకృత్యుడైన ధర్మరాజు తరువాత ఎట్టా ప్రవర్తించాడో తెలుప వేడుతున్నాను” 
అని ఆయనను అర్థించాడు. 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 
అశ్యాసాంతము 


చ. సకరుణ దివ్యచిత్త! పరిశాంత మహత్త్వ విధానవిత్త! ని 
ర్వికృత విలాస హృద్య! శ్రుతి విస్తర విస్పురణైక వేద్య! పా 
వక బహుభవ్యనామ! పరివర్ధన సంక్షయ దూరధామ! వి 
శ్వకలిత తోషణా! సుభగ సాత్యవతేయవచో విభూషణా! 482 


ప్రతిపదార్థం: సకరుణ = కృపతో కూడిన; దివ్య చిత్త! = అప్రాకృతమైన మనస్సుకలవాడా!; పరిశాంత మహత్త్య విధానవిత్త! 
= లోకాలకు (ప్రళయాధిక్యం కలిగించే విధానం చేత ప్రసిద్దుడా!; నిర్వికృత విలాసహృద్య! = వికారరహితములైన లీలలచే 
మనోహరమైన వాడా!; (షడ్విధపరిణామములు-అస్తి, జాయతే, వర్దతే, పరిణమతి, అపక్షీయతే, నశ్యతి- ఉండుట, పుట్టుట, 
పెరుగుట, మారుట, క్షీణించుట, నశించుట అనే మార్పులు లేని విలానములచే మనోహరమైనవాడా); (శ్రుతివిస్తర 
విస్సురణ+ఏక+వెద్య!= వేద బాహుళ్యం యొక్క విజ్ఞానంచేతనే తెలియదగిన వాడా!; పావకబహుభవ్యనామ! = పవిత్రములు 
గావించునట్టి అనేకములైన మంగళనామములు కలవాడా!; పరివర్ణన సంక్షయ దూరధామ! = వృద్దిక్షయాలకు దవ్వైన నిలయాలు 
కలవాడా! విశ్చకలితతోషణా!= లోకంలో తెలియబడే సంతోషం కలవాడా! సుభగసాత్యవతేయ వచో విభూషణా! = మధురములైన, 
(రమణీయములైన) వ్యాసమహర్షి యొక్క వాక్కులకు ఆభరణమైనవాడా! 


తాత్పర్యం: హరిహరనాథా! నీ హృదయం కృపా భరితం. నీవు జగత్తులకు ప్రళయం కల్పించే ప్రభావంతో 
ప్రసిద్దుడివి. షడ్భావ వికారశూన్యుడ వగుటవలన నీ విలాసాలు మనస్సులకు ఇంపు కలిగిస్తాయి. వేద బాహుళ్యము 
యొక్కవిజ్ఞానంతోనే తెలియదగిన వాడవు నీవు. పావనములైన అనేక నామములు కలవాడివి నీవు. వృద్దిక్షయాలకు 
దవ్వైన నిలయాలు కలవాడవు నీవు. అనగా నీ నిలయములైన శ్రీవైకుంఠకైలాసములు వృద్దిక్షయాలకు దూరములు 
అని భావం. (ప్రపంచమందున్న ఆనందమంతా నీదే. వేదవ్యాస మహర్షి రమణీయ వచనాలకు అలంకారమైన 
వాడవు నీవే స్వామీ! 


క. సత్యేవ్యచరణ! శమవ । ద్వాత్సల్యాభరణ! ధర్మతత్తోద్ధరణా! 
హృత్సంగతభక్తిక దురి | తోత్సారణధుర్య దృజ్మయూఖ విసరణా! 483 


ప్రతిపదార్థం: సత్‌+సేవ్య+చరణ! = సజ్జనులచే సేవించబడిన పాదములు కలవాడా! శమవత్‌ = శాంతితో కూడిన; 
వాత్సల్య+ఆభరణ = వాత్సల్యమనే గుణమే భూషణంగా కలవాడా!; ధర్మతత్త్య +ఉద్దరణా! = ధర్మతత్త్యమును ఉద్దరించేవాడా! 
(కాపాడేవాడా!); హృత్‌+సంగత+భక్తిక = హృదయమందు పాదుకొన్న భక్తి గలవారల యొక్క; దురిత = పాపాలను; 
ఉత్సారణ = తొలగ(తోయటం అనే; ధుర్య = భారం వహించే; దృక్‌+మయూఖ+విసరణా! = చూపులనెడి కిరణముల 
యొక్క (ప్రసారం కలవాడా! 


తాత్సర్యం: స్వామీ హరిహరనాథా! సత్పురుషులు నీ పాదపద్మాలను భజిస్తారు. నీవు శాంతియుతమైన 
వాత్సల్యగుణంచేత (దోషమును భోగ్యముగా స్వీకరించే గుణం) విలసిల్లుతుంటావు. నీ అవతార ప్రయోజనం 
ధర్మాన్ని ఉద్దరించటమే. “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌, ధర్మసంస్థాప నార్జాయ సంభవామి 


ఆనుశాసనిక పర్వము - పంచమాశ్వాసము 843 


యుగే యుగే” అని గీతలో చెప్పినట్టు ధర్మాన్ని కాపాడటమే. భక్తి భరిత హృదయులైన వారి పాపాలను నీ 
చూపులనెడి కిరణముల యొక్క ప్రసారంతో రూపుమాపుతావు. 


మాలిని : స్మయ విరహిత పూజ్యా! మంత్రగీతాధిరాజ్యా! 
నయన హిమగు సూర్యా! నైష్టిక క్షేమధుర్యా! 
దయిత భువనరక్షా! దాంతి సంపద్యతాక్షా! 
నియమ నికటవర్తీ! నిష్కళానంద మూర్తీ! 484 


ప్రతిపదార్థం: స్మయవిరహితపూజ్యా! = అహంకార రహితులచే పూజింపదగినవాడా! (స్మయము = మదం, అహంకారం, 
అవలేపం, దర్పం); మం(త్రగీత+అధిరాజ్యా! = వేదమంత్రాలచేత గానం చేయబడిన గొప్ప రాజ్యం కలవాడా! అనగా 
సకలవేదాలు హరిహరనాథుడి రాజ్యాధిపత్యమునే కీర్తిస్తాయని భావం; నయనహిమగు+సూర్యా = నేత్రములుగాఉన్న చంద్రుడు 
సూర్యుడు కలవాడా! అనగా సూర్యచంద్రులు కుడికన్ను ఎడమకన్నులుగా కలవాడా! (హిమగు = హిమగువు = చంద్రుడు); 
నైష్టిక క్షేమధుర్యా! = వేద ధర్మాన్ని ఆచరించటంలో శ్రద్దగలవారి యొక్క క్షేమభారమును వహించేవాడా! “అనన్యాశ్చింతయంతో 
మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌” అని గీతలో చెప్పే ఉన్నాడు; 
దయితభువనరక్షా! = (ప్రియమైన లోకరక్షణం కలవాడా! అనగా లోకాలను కాపాడుట యందు (పీతికలవాడా!; 
దాంతిసంపత్‌+యత+అక్షా! దాంతిసంపత్‌ = క్లేశములను, కష్టాలను సహించడం అనే సంపదచేత; యత+అక్షా! = 
నియమించబడిన, లోబరచుకొనబడిన ఇం(దియాలు (కర్మేంద్రియాలు) గలవాడా!; నియమనికటవర్తీ! = నియమాలకు 
సమీపమందు మెలగువాడా! అనగా యోగవిద్యాభ్యాసమునకు చేరువలో ఉండే వాడా! నియమ(వ్రతశీలురకు సమీపమందే 
ప్రవర్తించేవాడా!; నిష్కలానందమూర్తీ = పూర్ణానందస్వరూపుడా! (నిస్‌+కళ = అంశ లేనట్టి) 


తాత్సర్యం: దేవా! హరిహరనాథా! అహంకార రహితులు నిన్ను పూజిస్తారు. నీ సామ్రాజ్యాధిపత్య ప్రభావాన్ని 
వేదాలు కొనియాడుతున్నాయి. చంద్ర సూర్యులు నీ యెడమ కుడి కన్నులు. వైదికాచారపరుల యొక్క యోగక్షేమాల 
భారం నీవే వహిస్తున్నావు. జగద్రక్షణమందు ఆసక్తి గలవాడవు నీవు. శాంతి దాంతులు కలవాడవు నీవు. నియమ 
వ్రత శీలుర యొక్క చెంతనే నీవు మెలగుతుంటావు. ప్రభూ! నీవు అఖండానంద స్వరూపుడవు. 


విశేషం: మాలిని అనే పేరుగల ఈ వృత్తానికి నాలుగుపాదాలు. |ప్రతిపాదంలో వరుసగా “న,న,మ,య,య” అనే గణాలు 
ఉంటాయి. ప్రతి చరణం యొక్క ఆద్యక్షరంతో ఆచరణంలోని తొమ్మిదో అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ఈ వృత్తానికి 
ప్రాసనియమం ఉన్నది. 


గద్యము : ఇది శ్రీమదుభయకవిమిత్త కొమ్మనామాత్యపుత్త బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన 
శ్రీ మహాభారతంబున నానుశాసనిక పర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము. 
శ్రీమదాంధ్ర మహాభారతమునందలి యానుశాసనిక పర్వము సమాప్తము. 


ప్రతిపదార్థం: ఇది = ఇయ్యది; శ్రీమత్‌+ఉభయకవిమి[త్ర = సంపద్యుక్తుడైన ఉభయకవిమిత్రుడును (సంస్కృతాం ధ్రకవులకు 
చెలికాడనే బిరుదం వహించినవాడు); కొమ్మన+అమాత్య+పుత్ర = కొమ్మన అనే పేరుగల మంత్రి యొక్క కుమారుడు; 
బుధ+ఆరాధన+విరాజి = పండితులయొక్క పూజలచేత (ప్రకాశించేవాడు, పండితులను పూజించటం చేత ్రకాశించేవాడు 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


అయిన; తిక్కన సోమయాజి (ప్రణీతంబు+అయిన = తిక్కన సోమయాజిచేత రచించబడిన, శ్రీమహాభారతంబునన్‌ = 
శుభకరమైన మహాభారతంలోని; ఆనుశాసనిక పర్వంబు+అందున్‌ = ఆనుశాసనికపర్వంలోని; సర్వంబును = సమస్తమూ; 
పంచమ+ఆశ్వ్యాసము = ఐదవ ఆశ్వాసం. 


తాత్సర్యం: ఇది ఉభయకవిమి[త్ర బిరుద భాసురుడూ, కొమ్మనమంతత్రి కుమారుడూ పండితులయొక్క పూజలచేత 
ప్రకాశించేవాడూ అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన ఆనుశాసనిక పర్వంలోని సమస్తమూ పంచమాశ్వాసం. 
ఆనుశాసనిక పర్వంలోని పంచమాశ్వాసం సమాప్తం. 
ఆంధ్రమహాభారతంలోని ఆనుశాసనికపర్వం ముగిసింది. 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 15 
అశ్వమెధ,ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు 
కృతికర్త 
తిక్కన సోమయాజి 
వ్యాఖ్యాతలు 


డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 
శ్రీ నాగళ్ళ గురుప్రసాదరావు 
డా॥ అంబటిపూడి నాగభూషణం 


ప్రధాన సంపాదకుడు 
డాక్టర్‌ జి. వి. సుబ్రహ్మణ్యం 
© 


తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


2013 


KAVITRAYA ౪1౧4011114 
SRIMADANDHRA MAHABHARATAM 


With Commentary 

Aswamedha, Asramavasa, Mousala, Mahaprasthanika 
and Swargarohana parvams of Tikkana Somaya 

Vol. XV. 


Commentary by 

Dr. H.S.Brahmananda - Aswamedha, 1,2 Cantos Mousala, Mahaprasthanika and Swargarohana 
Dr. Nagalla Guruprasada Rao - Aswamedha 3,4 Cantos 

Dr. Ambatipudi Nagabushanam - Asramavasa 1,2 Cantos 


Chief Editor 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious publications Series No.614 
First Edition : 2006 


Second Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, 1.4.5. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 


Editor-In-Chief Office 
110. Tirupati. 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆం[ధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా 
సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ 
పేర్కొన్న (ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 


6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


సదా శ్రీవారిసేవలో... 


హూ 
(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షిత అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్వర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణ మూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ 
ఏడుగురు పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా 
బాధ్యతలను స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత 
పరిషత్తు వివిధ పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను 
వీలైనంతవరకు గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను 
కూడా ఒక సభ్యుడిగా దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 
ఫిబ్రవరిలో దేవస్థానం [గ్రంథ ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, 'కవిత్రయ భారత 
పునర్ముద్రణిను పర్యవేక్షించే బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల “కవిత్రయ 
భారతం” పునర్ముద్రణకార్యంకూడ పూర్తి అయింది. 


VI 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
6 a 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్లుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అదృష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు 
పంచమవేదమైన వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి 
లభించిన అమృతఫలం ! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని 
సుగమం చేసుకొంటారనీ ఆశిస్తున్నాము. 


కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 
నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ 


మహాభారత యుద్ధానంతరం ద్వాపరాంతం వరకు జరిగిన సంఘటనలను సౌప్తిక, ప్రీ పర్వాల తరువాతి పర్వాలు 
చిత్రీకరిస్తాయి. వీటిలో శాంతి, ఆనుశాసనిక పర్వాలు ధర్మవివేచన చేస్తూ ముందుకు వెళతాయి. తరువాతి ఐదు పర్వాలలో 
వివిధ ఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగి స్వర్గారోహణానికి త్వరితగతిన పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ధర్మరాజు 
భీష్మునితో ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నప్పటికి, భీష్మాదుల మరణానికి బాధపడుతూ వైరాగ్యంతో అశ్వమేధాన్ని నిర్వహించాడు. 
అశ్వమేధయాగానంతరం ధృతరాటషుడు వానటప్రస్థానికి వెళతారు. ఆ తరువాత ముసలం వల్ల యాదవులు అందరూ నాశనం 
చెందుతారు. యాదవ కౌరవుల లేమితో పాండవులు రాజ్యాన్ని పాలించలేక వైరాగ్యంతో మహాటప్రస్థానానికి బయలుదేరి 
స్వర్గారోహణ చేస్తారు. ఈ స్వర్గారోహణంతో భారతకథ పరిసమాప్తమౌతుంది. ఈ ఐదుపర్వాల వ్యాఖ్యాన (గంథంతో 
తెలుగు భారత వ్యాఖ్యాన ప్రణాళిక పరిసమాప్తమౌతుంది. ఐదుపర్వాల వ్యాఖ్యానకర్తలు డా॥ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద, డా॥ 
నాగళ్ల గురుప్రసాదరావు, డా॥ ఎ. నాగభూషణం గారలు. వీరు అత్యంత ఓర్మితో, అనుభవంతో వ్యాఖ్యానం చేశారు. వీరికి 
దేవస్థానం తరపున అభినందనలు తెలుపుతున్నాను. 


ఈ ఐదు ఆశ్వాసాలకు పీఠిక, కథాసారము శైలిలో, ఏకరూపతనిచ్చి సంపాదకత్వం వహించిన వారు ఆచార్య 
జి.వి.సుబ్రహ్మణ్యంగారు. వీరికి శుభాభినందనలు. 


18 పర్వాల తెలుగు భారతాన్ని వ్రాసినవారు ముగ్గురయితే దాన్ని వ్యాఖ్యానించిన వారు ముసప్ఫెమంది. అయినా 
దాన్ని చూపి సరిదిద్దిన ఎడిటోరియల్‌ సభ్యులు, ప్రధాన సంపాదకులు, సంపాదకమండలి, సంపాదకమండలి సలహా 
సభ్యులు, చుట్టూ అధికారులగణం, కార్యకర్తల దళం, అందరినీమించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఆశీర్వదించిన పాలకమండలి 
అధ్యక్షులు, సభ్యులు - అందరూ తమవంతు పాత్రను నిర్వహించి ఈ బృహత్‌ ప్రణాళికలో వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనాన్ని 
పొందటానికి అర్హమైన పని చేసి కృతకృత్యులైనారు. అందరికి పేరుపేరునా అభినందనలను సూచిస్తూ, వారికై స్వామి 
అనుగ్రహాన్ని కోరుతాను. 


ఆంధ్రమహాభారతాన్ని వ్యాఖ్యాన సహితంగా తీర్చిదిద్దిన ఈ పుస్తక సంపుటాలను పాఠకులు చదివి ఆనందించగలరని 
భావిస్తున్నాను. 


కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మప్రబోధం 
నిమిత్తం అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ 
అత్యంత ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతీ సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో ప్రతిస్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమస్కంధాన్ని తాత్సర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి” పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్త్వాన్ని చాటే స్మారక సంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. కక్రీ.శ.1053 (ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీకారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 - 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా (ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ విగ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 


X 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్యాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ [క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కలా ప్రపూర్ణ డా॥ దివాకర్ల వేంకటావధాని 


డా॥ నండూరి రామకృష్ణమాచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జూలై 11వ తేదీన హైదరాబాదు బాలాజీభవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూ(త్రాలను రూపొందించింది. 

ఆ సూత్రాల సారాంశం : 

“ఇది మహాభారతము. ఆం(ధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్యపర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే ప్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళ(గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 

మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అరసున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు (వాసినట్లే అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 

ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 


XI 


ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసియున్నది. ఈ బాధ్యత ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారికి అప్పగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని సాధ్యమగునంత 
త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, అనంతరము వాతప్రతిని 
ముద్రణకు ఇయ్యవలెను. (ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను[క్రమణిక ఉండవలెను.” 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్వానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారీతిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు మూడుపర్వాల (వ్రాతప్రతులను క్రమంగా 
పర్యవేక్షిస్తూ, వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక, ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశాగస్తిగారి గృహంలో 
1991 జూలై 3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డిగారు (రిటైర్టు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళిక”ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


x 
ఆ నివేదిక సారాంశం : 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం (12౫ 
perts Committee) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥ కె. సర్వోత్తమరాపు శ్రీ డి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత(ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 


సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిన అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 
విశేషాంశాల్లో అలంకారాలు, వర్లనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు (వాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' ‘ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైనచోట్ల రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు (ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో 
సొబగైన పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జూలై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీ డి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత (ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ(గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళగ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్నభిన్నశైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్యానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీ స్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wing)లో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విధానాలను (ప్రతిపాదించారు. 


ఆ (ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక 


XIV 

వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను ప్రామాణిక 
వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే (గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశైలులు మార్భవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిబినలో వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'పైస్‌కాపీ'ని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల (వాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్టూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్చవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్ణి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి 'క్రాసికొ (0123510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 ఇమీ శపెజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్గాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు వాల్యూమ్‌’ విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. “మాస్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల (ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదకమండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


XV 


సంసాదకనుండలి సభ్యులు 


డా॥ నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ కె.జె. కృష్ణమూర్తి డా॥ కె. సర్యోత్తమరావు 
సలహావుండలి సభ్యులు 

పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 

ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ ఎం. బుద్దన్న 


తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో అప్పటి కార్యనిర్వహణాధికారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌'లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క సంయుక్త 
సమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపా(త్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ప్రథమ సంపుటం- ఆదిపర్వం 
(రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌., గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గూర్చి ఆసక్తితో గమనించి అన్నివిధాల సహకరించి ఆది, సభాపర్యాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ తరువాతి 
సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి ఈ 
బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయానికి 
ఆరణ్యపర్వం (2 భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శ్రీ అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా 
విచ్చేసిన వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల 
లోపల యుద్దపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్టకము వెలుగుచూడాలనీ 
నిర్ణయించడం జరిగింది. 2004 కృష్ణాపుష్కరాల సమయంలో ఉద్యోగ, భీష్మ, ద్రోణపర్వాలు వెలువడ్డాయి. తరువాత 
కర్షపర్వం ఒక సంపుటంగాను, తరువాతి పర్వాలైన శల్య, సౌప్తిక, స్తీ పర్వాలు మూడింటిని కలిపి ఒకే సంపుటంగాను, 
శాంతిపర్వాన్ని రెండు సంపుటాలుగాను ముద్రించాము. ఇవి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డా॥ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిగారి 
చేతులమీదుగా విడుదల అయ్యాయి. ఆ తరువాత అనుశాసనికపర్వం (ఐదు ఆశ్వాసాలు) ఒక సంపుటంగాను మిగిలిన 
ఐదుపర్యాలను (అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణపర్యాలు) ఒక సంపుటంగాను ప్రచురించాలని 


XVI 


నిర్జారణచేసి త్వరితగతిన ఉప(క్రమించినప్పటికి అనుకోని ఆటంకాలు ఏర్పడి జాప్యం జరిగిన సంగతి నిజం. అపుడు 
మనలను ఆదుకున్నవారు ఎడిటోరియల్‌సెల్‌లో సభ్యులైన శ్రీ ముదివర్తి కొండమాచార్యులువారు. ఆయన కష్టపడి 
కునుకువేయక తుదిమెరుగుల వరకు పనిచేసి ఇస్తేకాని గట్టు ఎక్కలేకపోయాయి. 


ఈ మధ్యకాలంలో అంటే మహాభారత వ్యాఖ్యాన ప్రచురణ యజ్ఞం చివరిదశలో ఉండగా సంచాలకులైన 
సప్తగిరి సంపాదకులు డా॥ యన్‌.ఎస్‌.రామమూర్తిగారు పదవీ విరమణ చేయడం జరిగింది. 1994 సం॥లో సప్తగిరి 
సంపాదకుడిగా పదవి స్వీకరించిన వెనువెంటనే మహాభారత వ్యాఖ్యాన ప్రచురణ భారాన్ని భుజానవేసుకొని సమర్ధంగా 
అన్ని ఆటంకాలను అధిరోహించి ఆంధ్రదేశం గర్వించతగ్గ ఒక మహా (గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన 
చేసిన కృషి అభినందనీయము. 


ఈ మహాభారత వ్యాఖ్యాన ప్రచురణ యజ్ఞంలో పాలుపంచుకొంటూనే పరమపదించినవారు కొందరు 
మహనీయులు. 2006 సం॥ జనవరి 25న కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన, సంపాదకమండలి సమావేశం జరిగింది. 
ఆంధ్రదేశంలో ప్రాతస్మరణీయులైన డా॥ దివాకర్ల వేంకటావధాని, మధునాపంతుల సత్యనారాయణ శాస్తి, డా॥ నండూరి 
రామకృష్ణమాచార్యులు, నాగసిద్దారెడ్డి ఆచార్య తూమాటి దొణప్ప, ములుకుట్ల రామకృష్ణశాస్త్రి డా॥ ఎస్‌.బి.రఘునాథాచార్య, 
డా॥ మరుపూరి కోదండరామిరెడ్డి, ఏలూరిపాటి అనంతరామయ్య, డా॥ మేడవరం వెంకటనారాయణశర ఖై డా॥ కెరామగోపాల 
కృష్ణమూర్తి వారలకు శ్రద్దాంజలి ఘటించింది. 


వ్యాఖ్యానంతో కవిత్రయ భారతాన్ని సంపూర్ణంగా ప్రచురించడం అనేది ఒక హిమాలయ సదృశ కార్యక్రమం. 
ఈ పద్దెనిమిది పర్వాల వ్యాఖ్యానాన్ని 15 పుస్తకాలుగా చేసి ప్రకటించడంలో సహాయ సహకారాలు అందించినవారు 
అనేకులు. [గ్రంథసంపాదనక్షేత్రంలో పలువ్యాఖ్యాతల వ్యాఖ్యానాన్ని సంపాదకులు ఒక్కరే ఒక్కతాటిపై ఏకధాటిగా విషయాన్ని 
నడిపించడం గ్రంథ సంపాదన క్షేత్రంలో అసామాన్యం. ప్రధాన సంపాదకుల వారికి వ్యాఖ్యాతలకు మధ్య 'ఎడిటోరియల్‌సెలొ 
అనే ప్రక్రియ భారతీయ భాషలలోనే అరుదు. ఇటువంటి కార్యక్రమానికి పూనుకొని ఏకనిష్టగా వర్క్‌షాపువలె చివరివరకు 
పనిచేసిన చాల సందర్భాలు అరుదు. అటువంటి విద్వాంసుల త్రిసభ్య సెల్‌ పరిశీలనతో మహాభారత వ్యాఖ్యానం పూర్తి 
అయింది. ఈ సెల్‌లోని సభ్యులు 


1. ఆచార్య సముద్రాల లక్ష్మణయ్య 
2. డా॥ కె.సర్యోత్తమరావు 
3. శ్రీనూన్‌ ముదివర్తి కొండనూచార్యులు- 


తమ అనుభవ విద్వత్‌ ప్రతిభలను ధారపోసినారు. వీరికి సంపాదకమండలి సమావేశం ధన్యవాదాలను తెలిపింది. 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి.దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈ మహాగ్రంథం 


XVII 


పూర్తిగా వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ 
ఐ.ఏ.ఎస్‌. గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్సులు. తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్య ప్రియులూ 
ఐన శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, ఐ.ఏ.ఎస్‌., గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేశారు. దీనికోసం 
ప్రతిరోజు నిరంతరాయంగ పని జరిగేటట్లు చూడడమే కాకుండ వారానికొక 'నివేదికిను అడిగి తగు మార్గదర్భ్శనాన్ని 
చేసినవారు ఆయన. వారికి గౌరవాదరాలతో కృతజ్ఞతలు తెలుపటానికి సంతోషిస్తున్నాము. 

సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన శ్రీ కె.రాంపుల్లారెడ్డి, పారసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి- వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆం(ధ్రావళికి 
అందజేయటంలో ప్రధాన పాత్ర వహించిన- వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదకమండలి, సలహామండలి) 
విద్యావేత్తలకు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారికి- నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 

ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ తెలుగు ఉప-సంపాదకులు డాక్టర్‌ కె.రాధారమణ, 
డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ ఉప-సంపాదకులు శ్రీ, బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారలకు, తదితర సిబ్బందికి, ఈ 
పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో అందించడానికి తోడ్పడిన టి.టి.డి. 
ము[ద్రణాలయాధికారి శ్రీ జి.వెంకటేశ్వరరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపిక కావాలని 
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూఉన్న ఈ 
'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతి ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభి ప్రాయపడితే సహృదయ 
సాహితీవేత్తలు వాటిని మాకు తెలియజేయగలరని మనవి. 

డా॥ ఎన్‌. ఎస్‌.రామమూర్తిగారు ఈ వ్యాఖ్యాన యజ్ఞాన్ని పూర్తిగావించినప్పటికీ పుస్తకాలను చదువరులచేతిలో 
పెట్టేపనిని భవదీయుడికి వదలినారు. అందరికి పేరుపేరున కృతజ్ఞతలను చెపుతూ, పుస్తకాలను శీ, వేంకటేశ్వరుని 
పాదాలకు పుష్పాలుగా అర్పిస్తున్నాను. 


సి, శెలకుమార్‌ 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదక మండలి 
అధ్యక్షులు 
శ్రీ ఎ.పి.వి.ఎన్‌.ఈర్మ ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి, తి.తి,దే., తిరుపతి. 
ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె. సర్వోత్తమరావు 


సలహా మండలి సభ్యులు 
డా॥ బిరుదురాజు రామరాజు శ్రీ కె. రామపుల్లారెడ్డి, (పౌరసంబంధాధికారి) 
ఆచార్య ఎం. కులశేఖరరావు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 
ఆచార్య ఎం. బుద్ధన్న అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 


డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, కార్యదర్శి 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
కన్వీనర్‌ 


సి. శెలకుమార్‌ 
“సప్తగిరి” సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౭ వష రాల చ లి ఫలి లా 


అ (జ 
= © 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

డాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


: డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
| డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

. దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

్‌ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
న డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా. 1 

ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ అశ్వా. 1,2 


విరాట. ఆశ్వా 1 
విరాట. ఆశ్వా. 2 


విరాట. ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. క,4 శల్య. ఆశ్వా.2 


విరాట. ఆశ్వా, 4 
విరాట. ఆశ్వాత్‌ 
ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఉద్యోగ. ఆశ్వా. 3,4 
భీష్మ. ఆశ్వా. 8 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా, 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 8 
శల్య. ఆశ్వా. 1 


ల్త్‌ ఫ 5 అదిం le ఆక్‌ ద 
ప్రై ఆశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి. ఆశ్వా, 2 
శాంతి. ఆశ్వా, 8 
శాంతి. ఆశ్వా, 4 
శాంతి. ఆశ్వా. 5 
శాంతి. ఆశ్వా. 6 
ఆను. ఆశ్వా. 1,2 
ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆశ్వా. 5 
అశ్వ. అశ్వా. 83,4 
ఆశ్ర. ఆశ్వా. 1,2 


కర్ణపర్వం 

శల్యపర్వం 

సౌప్తికపర్వం 

ప్రీ పర్వం 

శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


అలం. 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
re 
ఉత్పలమాల 
చంపకమాల 


మత్తేభవిక్రీడితం 


శారూలవిక్రీడితం 
టి 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆశమవాస పర్వము - ద్వితీయాశ్వాసము 


~~ 


శ్రీసంబంధాయుర్లురు । తా సిద్ధిద చరణపద్మ! దాంత్యున్మీల 


ద్దీసద్మ శాంతిసేవ్యా। వ్యాసాది మునీంద్రభావ్య హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= ఐశ్వర్యానికి; సంబంధ= సంబంధించినటువంటివాటియొక్క, (ధన కనకాది సంపదలు); ఆయుస్‌(:)= 


జీవితకాలంయొక్క; గురుతా= ఆధిక్యాన్ని; సిద్దిద= కలుగజేసేటటువంటి; చరణ పద్మ!= తామరవంటి పాదాలు కలవాడా!; దాంతి= 
బహిరింద్రియ నిగ్రహంచేత; ఉన్మీలత్‌= వికసించేటటువంటి; ధీ= బుద్ది; సద్మ!= నివాసంగా కలవాడా!; శాంతి= అంతరిం(ద్రియ 
నిగ్రహంచేత; సేవ్యా!= సేవించదగినవాడా!; వ్యాస= వ్యాసుడు; ఆది= మొదలుగా కలిగిన; ముని+ఇంద్ర= మునిశ్రేష్టులచేత; 
భావ్య= భావించబడేవాడా!; హరిహరనాథా!= ఓ హరిహరనాథ స్వామీ! 


తాత్సర్యం: ధనకనకాది సంపదలూ, ఆయువులూ అత్యధికంగా సిద్దింపజేసేటటువంటి పద్మములవంటి పాదాలు 
కలవాడా! బాహ్యేంద్రియాలను ని[గ్రహించగలిగినవారి బుద్ధిలో నివసించేవాడా! అంతరిం(ద్రియాలను ని[గ్రహించుకొనటం 
చేత సేవించదగినవాడా! వ్యాసుడు మొదలైన మహామునులచేత భావించబడేవాడా! హరిహరనాథస్వామీ! 


విశేషం: శ్రీయొక్క సంబంధం కలిగిన ఆయుర్లురుత అంటే సంపదలతో కూడిన జీవిత కాలాధిక్యము. జీవితకాలం అధికంగానూ, 
అంతకాలమూ సంపదలు గలిగే విధంగానూ, శ్రీసంబంధం కలిగినవాడు శ్రీపతి హరి. హరి శ్రీసంబంధిగురుత్వం ఇచ్చేవాడు. 
మృత్యుంజయుడైన శివుడు లయకారి, కాబట్టి ఆయుర్లురుత, హరుడిస్తాడు. ఇంద్రియ లోలుడుగా బాహ్యదృష్టికి గోచరిస్తూ 
ఆంతరదృష్టికి ఇం[ద్రియజేతయై దాంతి గలవాడు హరి. తపోమగ్నుడై అంతర్ముఖత్వంతో శాంతుడైన వాడు హరుడు. ఇటువంటి 
ఉభయవిధమైన ఏకతత్త్యాన్నే వ్యాసాదిమునీం[ద్రులు భావించారు. అదే 'హరిహరనాథ' తత్త్వం. “శాంతి బుద్ధీంద్రియ సన్నివారణ, 
దాంతి కర్మేంద్రియాల యోగ్య (ప్రవృత్తి, అని భార. ఆను.5181.కర్మేంద్రియాలను యోగ్య విషయాలలో (ప్రవర్తింపజేయటం 
'దాంతి” ఇతర విషయాలలో వివర్తింపజేయటం (బహిరిం(ద్రియ) నిగ్రహం దాంతి. 


ధృతరాష్ట్రుని సాలికి నారదుండు మునులతో వచ్చి యత్తపోననమహిమ చెప్పుట (సం.15-26-1) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు వైచిత్రవీర్యుండు పరమతపోధుర్యుం డయి 
యుండె; నంత నొక్కనాండు నారద పర్వత దేవల మౌంజాయను లమ్మహీనాయకుం జూచువేడ్కనయ్యా 
శ్రమంబునకుం జనుదెంచిన. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుతో; 
ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు; అట్టు= ఆ విధంగా; వైచిత్రవీర్యుండు= (విచిత్రవీర్యుడి కొడుకు) ధృతరాష్ట్రుడు; 
పరమ+తపస్‌+ధుర్యుండు+అయి ఉండెన్‌= గొప్ప తపస్సును తీవ్రంగా ఆచరిస్తూ ఉన్నాడు (శతయూపుడి ఆశ్రమ సమీపంలో) 
తన ఆశ్రమంలో ఉన్నాడు); అంతన్‌= ఆ సమయంలో; ఆ+మహీనాయకున్‌= ఆ ధృతరాష్ట్ర మహారాజును; చూచు+వేడ్కన్‌= 


505 
చూడాలనే కోర్కెతో; ఆ+ఆ(శ్రమంబునకున్‌= _ ధృతరాష్ట్రుడు ఉంటున్న ఆశ్రమానికి; నారద పర్వత దేవల మౌంజాయనులు= 


నారదుడూ, పర్వతుడూ, దేవలుడూ, మౌంజాయనుడు అనే మునులు; చనుదెంచినన్‌= రాగా. 


తాత్సర్యం: హరిహరనాథా! జనమేజయుడితో వైశంపాయన ముని ఈ విధంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆ ప్రకారంగా 
తీవ్రమైన తపస్సును ఏకాగ్రతతో ఆచరిస్తూ ఉండగా, ఒకరోజు ఆ ధృతరాష్టుడిని చూడటానికి నారదుడు, పర్వతుడు, 
దేవలుడు, మౌంజాయనుడు అనే మహర్షులు అతడి ఆశ్రమానికి వచ్చారు. 


క. శతయూపుండు నయ్యెడకుం । గుతుకంబున వచ్చి; వారి6 గుంతి వినయ సం 
భృతయై యందటిను సమ । ర్లితులుగం జేసిన. బ్రహృష్టచేతసు లగుచున్‌. 3 


ప్రతిపదార్థం: శతయూపుండున్‌= శతయూపుడు కూడా; కుతుకంబునన్‌= కుతూహలంతో; ఆ+ఎడకున్‌= ధృతరాష్ట్రుడి వద్దకు; 
వచ్చెన్‌= వచ్చాడు; వారిన్‌= ఆ నారదాదులను; అందణను= అందరినీ; వినయ సంభృత+ఐ= అణకువతో నిండినదై; కుంతి= 
కుంతీదేవి; సమ్‌+అర్చితులుగన్‌= బాగా పూజించబడినవారినిగా; చేసినన్‌= చేయగా (నారదాదులనందరినీ అణకువతో పూజించగా); 
'ప్రహృష్ట+చేతసులు= (ఆ నారదాదులు) సంతోషించిన మనస్సు కలవారు; అగుచున్‌= అవుతూ. 


తాత్పర్యం: శతయూపుడు కూడా కుతూహలంతో ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. అపుడు కుంతి వాళ్ళనందరినీ 
సవినయంగా పూజించగా, వాళ్ళు సంతోషించారు. 


వ. ధృతరాష్ష్రుకడకుం బోయిన నతండు వినయ సంభ్రమంబులతో వినతుం డైన దీవన లిచ్చి యతని పెట్టించిన 
దర్జాసనంబుల నాసీనులై యుచిత సల్లాపంబులు సేయుసమయంబున నారదుం డన్నర నాథుతో శతయూప 
నామధేయుం డయిన ధరాధిపు పితామహుం డగు సహస్రచిత్యుం డను మహారాజు తన పెద్దకొడుకైన 
శతచిత్యునందు రాజ్యభారం బిడి యియ్యాశ్రమంబునకు వచ్చి తపశ్చరణంబున దుశ్చవన సఖిత్వంబు వడసె; 
మటియును బృషథ్రుండును, శైలాలయుండును, బురుకుత్సుండును నిందు దపంబు చేసి యింద్రలోకంబు 
వడసి రా రాజర్షిసత్తముల నెల్లను నే నీలోకంబున మెలంగుచుండి యియ్యెడం గంటి నయ్యెడం జూచితి; నిది 
యితరదు ష్పాప్యంబయిన పుణ్యప్రదేశంబు; నీకుం గృష్ణదై పాయను ప్రసాదంబున నిచ్చట వసియింప 
సంభవించె' నని పలికి వెండియు. 4 


ప్రతిపదార్థం: ధృతరాష్టుకడకున్‌= ధృతరాష్ట్రుడి వద్దకు; పోయినన్‌= వెళ్ళగా; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; వినయ 
సం(భ్రమంబులతోన్‌= అణకువతోనూ, సంరంభముతోనూ; వినతుండు= నమస్కరించినవాడు; ఐనన్‌= కాగా; (నారదాదులు) 
దీవనలు+ఇచ్చి= ఆశీర్వదించి; అతని పెట్టించిన= ఆ ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేయించిన; దర్భాసనంబులన్‌= దర్భలచేత 
తయారుచేయబడ్డ ఆసనాలపై; ఆసీనులు+ఐ= కూర్చున్నవారై; ఉచిత సల్హాపంబులు= తగిన సంభాషణలు; చేయు సమయంబునన్‌= 
చేసేటప్పుడు (కుశలాదికమైన మాటలు మాటాడుతుండగా); నారదుండు= నారదమహర్షి ఆ+నరనాథుతోన్‌= ఆ ధృతరాష్ష్రుడితో 
(ఇట్లా అన్నాడు); శతయూప నామధేయుండు+ఐన= శతయూపుడు అనే పేరు కలిగిన; ధరా+అధిపు= రాజుకు; పితామహుండు= 
తాత; అగు= అయిన; సహస్ర చిత్యుండు= సహ(స్రచిత్యుడు; అను మహారాజు= అనే పేరుకలిగిన రాజు; తన పెద్దకొడుకు= తన 
కుమారులలో పెద్దవాడు; ఐన= అయినటువంటి; శతచిత్యునందున్‌= శతచిత్యుడు అనే వాడిమీద; రాజ్యభారంబు= రాజ్యపాలన 
బాధ్యతను; ఇడి= ఉంచి; ఈ+ఆ(శ్రమంబునకున్‌= ఇపుడు నీవు (ధృతరాష్ట్రుడు) ఉంటున్న ఆశ్రమానికి; వచ్చి= చేరి (ఇక్కడ 
ఉండి); తపస్‌+చరణంబునన్‌= తపస్సు చేయటంవలన; దుశ్యవన= ఇంద్రుడియొక్క; సఖిత్వంబు= మైత్రిని; పడసెన్‌= పొందాడు; 


506 శ్రీమదాంధ్ర నుహాభారతము 


మజీయును= ఇంకా; పృష(థుండును= పృష(థ్రుడు అనే పేరుగలవాడు; శైలాలయుండును= శైలాలయుడనే రాజు; 
పురుకుత్సుండును= పురుకుత్సుడనే అతడు; ఇందున్‌= ఈ ఆశ్రమంలోనే; తపంబు= తపస్సు; చేసి= ఆచరించి; ఇంద్రలోకంబు= 
ఇంద్రుడుండే లోకం (స్వర్గం); పడసిరి= పొందారు; ఆ రాజర్షి సత్తములన్‌= రాజ బుషులలో ఉత్తములైన వారిని; ఎల్లను= 
అందరినీ; నేను= నేను (నారదుడు); ఈ లోకంబునన్‌= భూలోకంలో; మెలంగుచున్‌+ఉండి= సంచరిస్తూ ఉండి; ఈ+ఎడన్‌= 
ఇక్కడ; కంటిన్‌= చూచాను; ఆ+ఎడన్‌= ఇంద్రలోకంలోనూ; చూచితిన్‌= చాచాను; ఇది= నీవు ఉంటున్న ఈ ఆశ్రమం; 
ఇతర+దుస్‌+ప్రాప్యంబు= ఇతరుల (సామాన్యుల) చేత పొందరానిది; అయిన= అయినటువంటి; పుణ్యప్రదేశంబు= పవిత్ర 
స్థలం; ఇచ్చటన్‌= ఈ ఆశ్రమంలో; వసియింపన్‌= ఉండే అవకాశం; నీకున్‌= నీకుకూడా; కృష్ణద్వైపాయను= వ్యాసమహర్షియొక్క; 
ప్రసాదంబునన్‌= కరుణవలన; సంభవించెన్‌= కలిగింది; అని= అనే విధంగా; పలికి= చెప్పి; వెండియున్‌= తిరిగి (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: నారదాదులందరూ (కుంతిచేసిన అతిథి పూజలకు సంతోషించి) ధృతరాష్ట్రుడి వద్దకు చేరారు. అపుడు ఆ 
ధృతరాషుడు వినయంతోనూ, గౌరవంతోనూ వారికి వంగి నమస్కరించాడు. వారు ధృతరాష్టుడిని ఆశీర్వదించారు. 
ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేయించిన దర్భాసనాలమీద కూర్చున్నారు. కుశలాదికం సంభాషిస్తున్నారందరూ. ఆ సమయంలో 
నారదుడు ధృతరాష్ట్రుడితో ఇట్టా అన్నాడు. పూర్వం శతయూప మహారాజుకు తాత అయిన సహ(స్రచిత్యుడు అనే 
(కేకయదేవ) రాజు తన పెద్దకొడుకైన శతచిత్యుడికి రాజ్యభారం అప్పగించి ఈ ఆశ్రమానికి వచ్చి తపస్సుచేసి ఇంద్రుడి 
మైత్రిని పొందాడు. ఆ తరువాత పృషద్రథుడూ, శైలాలయుడూ (భగదత్తుడి తాత), పురుకుత్సుడూ (మాంధాత 
కొడుకు) ఈ ఆశ్రమంలోనే తపస్సు చేసి ఇంద్రలోకం పొందారు. నేను భూలోకంలో సంచరించేటప్పుడు ఇక్కడ (ఈ 
ఆశ్రమంలో వారు తపస్సు చేసికొనటం, అంతకుపూర్వం రాజులుగా పాలనచేయటం) తరువాత ఇం(ద్రలోకంలోనూ 
ఆ ఉత్తమ రాజర్షులను ఎరుగుదును. ఈ ఆశ్రమానికి రావటం సామాన్యులకు సాధ్యం కాదు. నీకు కూడా ఈ 
ఆశ్రమంలో నివసించే అవకాశం వ్యాసుడిదయవలన కలిగింది” అని చెప్పి నారదుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


సీ, “ధరజీశ! యిచ్చటి తపమున నీవు నా నృపుల యట్టుల విశిష్టపు( బదంబుం 
గందు; నీ తోడన గాంధారియును వచ్చు; । మీకు శశ్రూష యమేయ భక్తి. 
జేసి కుంతియు( బతి జేరంగ నరుగు; న । ప్పాండుభూపతి సురపతి సమీప 
ముననుండి యెప్పుడు నిను. దలంచు, నతండు । పోండిమి సేయంగలాండు నీకు 


ఆ. ధర్మమూర్తియైన ధర్మసూనుండు దన । యాత్మ గాన విదురు. డన్వరేంద్రు 
వినుతతనువు( దగ బ్రవేశించు సంజయు.। డతుల నాకలోకగతి వెలుంగు. 5 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ!= ఓ ధృతరాష్ట్ర మహారాజా!; ఇచ్చటి= అటువంటి మహత్తు కలిగిన ఈ ఆశ్రమంలో ఆచరించిన; 
తపమునన్‌= తపస్సువలన; నీవున్‌= నీవుకూడా; ఆ నృపుల+అట్టుల= సహ(స్రచిత్యుడు మొదలైన రాజులవలెనే; విశిష్టము+పదంబు= 
గొప్ప స్థానాన్ని (సద్గతి); కందు(వు)= పొందుతావు; గాంధారియును= గాంధారికూడా; నీతోడన్‌+అ= నీతోపాటే; వచ్చున్‌= ఆ 
ఉత్తమ గతికి (నిన్ను) అనుసరించి వస్తుంది; కుంతియున్‌= కుంతీదేవికూడా; అమేయభక్తిన్‌= మిక్కిలి భక్తితో; మీకున్‌= మీకు 
(గాంధారీ ధృతరాష్రులకు); శుశ్రూష= సేవ; చేసి= ఆచరించి; పతిన్‌= భర్త అయిన పాండురాజును; చేరంగన్‌= పొందటానికి; 
అరుగున్‌= వెళ్ళుతుంది; ఆ+పాండుభూపతి= ఆ పాండురాజు; సురపతి= దేవేంద్రుడి యొక్క; సమీపమునన్‌+ఉండి= చెంత 
ఉండి; ఎప్పుడున్‌= నిరంతరమూ; నినున్‌= నిన్ను; తలంచున్‌= తలచుకొంటూ ఉంటాడు; అతండు= ఆ పాండురాజు; నీకున్‌= 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 507 


నీకు (గాంధారికీ); పో(డమి= మేలు; చేయన్‌+కలాండు= కలిగేటట్టు చేస్తాడు; ధర్మమూర్తి= ధర్మమే ఆకారంగా కలవాడు; ఐన= 
అయినటువంటి; ధర్మసూనుండు= ధర్మరాజు; తన+ఆత్మ= తన(విదురుడి) యొక్క యథార్థ రూపం; కానన్‌= కాబట్టి; విదురు6 
డు; ఆ+వర+ఇంద్రు= ఆ ధర్మరాజు యొక్క; వినుత+తనువున్‌= ప్రశస్తమైన శరీరంలో; తగన్‌= తగువిధంగా (యోగమార్గంలో); 
ప్రవేశించున్‌= ప్రవేశిస్తాడు; సంజయుండు; అతుల నాకలోక గతిన్‌= సాటిలేని స్వర్గలోకానికి వెళ్ళటంచేత; వెలుంగున్‌= ప్రకాశిస్తాడు. 


తాత్పర్యం: ధృతరాష్ట్ర మహారాజా! అటువంటి ఈ ఆశ్రమంలో తపస్సు చేయటంవలన సహస్రచిత్యుడు మొదలైన 
పూర్వపు రాజులవలె నీవూ ఉత్తమమైన గతిని పొందుతావు. గాంధారికూడా నిన్ను అనుసరించి వస్తుంది. మీకు అత్యంత 
భక్తితో సేవలు చేయటంవలన కుంతికూడా చివరకు తన భర్త పాండురాజు వద్దకు వెళ్ళుతుంది. ఇంద్రుడి వద్ద ఉండి 
ఎప్పుడూ నిన్నే తలచుకొనే పాండురాజు నీకు మేలు చేయగలడు. ధర్మ స్వరూపమైన ధర్మరాజు తన ఆత్మ కాబట్టి 
విదురుడు ధర్మరాజు శరీరంలో తగువిధంగా ప్రవేశిస్తాడు. సంజయుడు స్వర్గలోకానికి వెళ్ళి ప్రకాశిస్తాడు.” 


వ. అనిన విని యాంబికేయుండు గాంధారీకుంతీ సమేతంబుగా సంతోషంబు నొందె; నచ్చటియందటును 
బ్రీతాత్ములై; రప్పుడు. 6 
ప్రతిపదార్థం: అనినన్‌= అని నారదుడు చెప్పగా; విని= విన్నవాడై; ఆంబికేయుండు= (అంబిక కొడుకు) ధృతరాష్ట్రుడు; గాంధారీ 
కుంతీ సమేతంబుగాన్‌= గాంధారితోనూ, కుంతితోనూ కలిసి; సంతోషంబున్‌= ఆనందాన్ని; ఒందెన్‌= పొందాడు; అచ్చటి 
అందజును= ఇంకా అక్కడ ఉన్న వారందరూ; ప్రీత+ఆత్ములు= సంతోషించిన మనసుగలవారు; ఐరి= అయ్యారు; అప్పుడు= 
ఆ సమయంలో. 
తాత్సర్యం: నారదు డట్లా చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతులతో సహా సంతోషించాడు. ఇంకా అక్కడ 
ఉన్నవారందరూ కూడా సంతోషించారు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క శతయూపుండు నారదుతో । 'నతుల జ్ఞానాభిరామ' యడిగెద నిన్నుం 
గుతుకంబున నొక్కటి; నీ । వితతకృపం దెలియ జెప్పవే నా' కనుడున్‌. 7 
ప్రతిపదార్థం: శతయూపుండు= శతయూపుడనే రాజర్షి; నారదుతోన్‌= నారదమహర్షితో (ఇట్లా అన్నాడు); అతులజ్ఞాన+అభిరామ!= 
సాటిలేని జ్ఞానంతో మనోహరమైనవాడా!; నిన్నున్‌= నిన్ను; కుతుకంబునన్‌= కుతూహలం కొద్దీ; ఒక్కటి= ఒకానొక విషయం; 


అడిగెదన్‌= అడుగుతాను; నాకున్‌= నాకు; నీ+వితత+కృపన్‌= అత్యధికమైన నీదయతో; నీవు; తెలియన్‌+చెప్పవే= తెలుపవలసింది; 
అనుడున్‌= అని శతయూపుడు అనగా. 


తాత్సర్యం: శతయూపుడు నారదుడితో 'అన్నీ అందరికంటె ఎక్కువగా తెలిసినవాడా! కుతూహలంకొద్ది నిన్నాక విషయం 
అడుగదలచాను దయతో నాకు చెప్పవలసింది” అని పలుకగా. (తరువాతి వచనంతో అన్వయం) 


వ. ఆ దేవముని 'నీ యడుగ దలంచినది యెయ్యది? యడుగు' మనిన నతం 'డిక్కురుపతి సుగతి గను” నని 


నిర్దేశించితి; తద్విశేషంబు వినవలతు; వివరింపు' మనుటయు. 8 


ప్రతిపదార్థం: ఆ దేవముని= ఆ దేవతా బుషి నీ+అడుగన్‌+తలంచినది= నీవు నన్ను అడగాలి అనుకొన్నది; ఏ+అది?= ఏది?, 
ఏమిటి?; అడుగుము= అడుగుము; అనినన్‌= అని నారదు డనగా; అతండు= ఆ శతయూపుడు; ఈ+కురుపతి= ఈ ధృతరాష్ట్రుడు; 


508 శ్రీమదాంధ్ర నుహాభారతము 


సుగతి= శ్రేష్టమైన స్థానాన్ని; కనున్‌= పొందుతాడు; అని= అనే విధంగా; నిర్దేశించితి(వి)= చెప్పావు; తద్‌+విశేషంబు= సుగతి 
పొందటానికి సంబంధించిన ఆ విషయం; వినన్‌+వలతు(న్‌)= వినగోరుతున్నాను; వివరింపుము= విస్తరించి చెప్పవలసింది; 
అనుటయున్‌= అని శతయూపుడు అనగా. 


తాత్సర్యం: ఆ దేవర్షి నారదుడు “నీవు నన్ను ఏమి అడగా లనుకొంటున్నావు? అడుగుము” అన్నాడు. అపుడు శతయూపుడు 
“ఈ కురురాజుకు ఉత్తమగతి కలుగుతుందని చెప్పావు. అందుకు సంబంధించిన విశేషాలు వివరించు.” మని అడుగగా 
(తరువాతి పద్యంతో అన్వయం) 


నారదుండు శతయూపునితో ధృతరాష్ట్రాదులు సుగతి( బొందెడు తెణంగు చెప్పుట (సం.15-27-8) 


(ఈక 


ఆ సంయమీశ్వరుం డాతని కిట్లను । 'నిచ్చమై నేను మహేంద్రు కడకు 

నరిగి సంభాషణ మాచరించుచు నుండ । నా సభ నిక్కౌరవాధినాథు 
వలనివార్తలు పుట్టి యలఘు తపోవృత్తి। నిష్టాతిశయము వర్ణించి' రప్పు 
డవ్వాసవు(డు చెప్పె ననఘ! నాతో ముని । జాతుండు ధృతరాష్ట్ర జనవిభుండు 


తే. తపము మూం౭దే(డు లొనరించి తాను సతియు । దేహము ల్విడ్డి చని ధనాధీశు చెలిమి 
నతిశయిల్లు దివ్యాభరణాభిరాము. । డై విమానవిహార హృష్టాత్ముం డగుచు. 9 


ప్రతిపదార్థం: సంయమి+-ఈశ్వరుండు= (యతులలో శ్రేష్టుడైన) ఆ నారదుడు; అతనికిన్‌= శతయూపుడితో; ఇట్టు= ఈ 
(ప్రకారంగా; అనున్‌= అన్నాడు; అనఘ!= పాప మెరుగనివాడా!; నేను= నేను (నారదుడు); ఇచ్చమైన్‌= కోరికతో; మహేందద్రు 
కడకున్‌= దేవేంద్రుడి వద్దకు; అరిగి= వెళ్ళి; సంభాషణము+ఆచరించుచున్‌+ఉండన్‌= మాటలాడుతుండగా; ఆ సభన్‌= ఆ 
ఇం(ద్రసభలో; ఈ+కౌరవ+అధినాథు వలని వార్తలు= ఈ ధృతరాష్ట్రుడికి సంబంధించిన సమాచారం; పుట్టి= (ప్రస్తావనకు వచ్చి; 
అలఘు తపస్‌+వృత్తి నిష్టా+అతిశయము= ధృతరాష్ట్రుడి గొప్ప అయిన తపస్సునందు వర్తిస్తున్న శ్రద్దయొక్క ఆధిక్యం; వర్షించిరి= 
ప్రశంసించారు; అప్పుడు= ఆ సందర్భంలో; ఆ+వాసవుండు= ఆ ఇంద్రుడు; నాతోన్‌= నాతో; చెప్పెన్‌= ఈ విధంగా అన్నాడు; 
మునిజాతుండు= మునివలన జన్మించిన; ధృతరాష్ట్ర జన విభుండు= ధృతరాష్ట్ర మహారాజు; మూండు+ఏండులు= మూడు 
సంవత్సరాల పాటు; తపము= తపస్సు; ఒనరించి= చేసి; తానున్‌= తానూ; సతియున్‌= అతడి భార్యా; దేహముల్‌= శరీరాలు; 
విడ్చి= త్యజించి; చని= వెళ్ళి; ధన+అధి+ఈశు= ధనాధిపతి అయిన కుబేరుడియొక్క; చెలిమిన్‌= స్నేహంతో; దివ్య+ఆభరణ+ 
అభిరాము(డు+ఐ= గొప్ప ఆభరణాలతో మనోహరుడై; విమాన+విహార+హృష్ట+ఆత్ముండు= విమానంలో విహరించటంవలన 
సంతోషించే మనస్సు కలవాడు; అగుచున్‌= అవుతూ; అతిశయిల్లున్‌= వెలుగుతాడు. 


తాత్సర్యం: శతయూపుడితో నారదమహాముని ఇట్టా అన్నాడు. 'ఓ పుణ్యాత్మా! ఒకసారి నేను దేవేంద్రుడివద్దకు వెళ్ళి 
మాటాడుతుండగా ఆ సభలో ఈ ధృతరాష్ట్రుడి వృత్తాంతం ప్రస్తావనకు వచ్చి, ఇతడి తీవ్రతపోనిష్టను అందరూ 
ప్రశంసించారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు నాతో ఇట్టా అన్నాడు. 'ముని శ్రేష్టుడైన ధృతరాష్ట్రుడు తపస్సు మూడు 
సంవత్సరాలు చేస్తాడు. ఆ తరువాత తానూ గాంధారీ తమ శరీరాలు విడిచిపెట్టి, కుబేరుడితో మైత్రి పొంది దివ్యమైన 
ఆభరణాలు ధరించి, పుష్పుకవిమానంలో విహరిస్తూ సంతోషంగా వెలుగుతారు. 


క అని పాండుని మది ప్రమదం । బున దేలంగ జెప్పె 'ననుడు మోదము ధృతరా 
ప్తుని నెమ్మనమున నిండా । ర; నఖిల జనచిత్తములను బ్రియము దలిర్జెన్‌. 10 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 509 


ప్రతిపదార్థం: పాండునిమది= పాండురాజు హృదయం; ప్రమదంబునన్‌= సంతోషంతో; తేలంగన్‌= తేలిపోయేటట్టుగా; అని= 
ఆ ప్రకారంగా; చెప్పెన్‌= ఇంద్రుడు నారదుడితో చెప్పాడు; అనుడున్‌= అని నారదుడు చెప్పగానే; ధృతరాష్టుని= ధృతరాష్టుడియొక్క; 
నెమ్మనమునన్‌= నిండైన హృదయంలో; మోదము= సంతోషం; నిండారెన్‌= నిండింది; అఖిలజన చిత్తములను= అక్కడ ఉన్న 
వారందరి మనస్సులోనూ; ప్రియము= ఆమోదం; తలిర్భెన్‌= చివురించింది. 


తాత్సర్యం: పాండురాజు హృదయం సంతోషంతో తేలేవిధంగా ఇంద్రుడు నాతో ఆ విధంగా చెప్పాడు” అని నారదు 
డనగానే ధృతరాష్ట్రుడి మనస్సు నిండా ఆనందం పొందింది. అక్కడున్న వారందరి మనస్సుల్లోనూ పీతి పలవించింది. 
ళం ఛా ఛా 


విశేషం: ధృతరాష్ట్రుడికి కుబేరలోకం సిద్దిస్తుందనీ సుఖిస్తాడనీ విని పాండురాజు సంతోషించాడు. అంటే పాండురాజుకు ధృతరాష్టుడిపై 
గల గౌరవాదరాలు ధ్వనిస్తున్నాయి. 


వ. ఇట్లు నద్గోష్టి నడపి యత్తాపసోత్తము లక్కురుపతిసత్తము నభినందించి యామంత్రణంబు సేసి 

నిజనివాసంబులకుం జని; రక్కాలంబున. 11 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సత్‌+గోష్టి= సాధుజనులతో సమావేశాన్ని; నడపి= జరిపి; ఆ+తాపస+ఉత్తములు= నారదుడు 
మొదలైన ఆ మునిశ్రేష్టులు; ఆ+కురుపతి సత్తమున్‌= కురువంశపు రాజులలో ఉత్తముడైన ఆ ధృతరాష్ట్రుడిని; అభినందించి= 


ప్రశంసించి; ఆమం(త్రణంబు+చేసి= వీడుకోలు చెప్పి; నిజ నివాసంబులకున్‌= తమ తమ స్థానాలకు; చనిరి= వెళ్ళిపోయారు; 
ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా సాధుజనులంతా కలిసి మంచి మాటలతో సమావేశం జరిపి, నారదుడు మొదలైన 
మునివరులందరూ ఆ ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందుతున్నందుకు తత్సాధకంగా తీవ్ర తపస్సు చేస్తున్నందుకూ 
ప్రశంసలు చేసి వీడ్కోలు చెప్పి తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో (తరువాతి పద్యంతో అన్వయం) 


by టి ఉం అ 

బె. పాండుపుత్రులు తల్లి. బలుమటు(౯ దలంతురు । వగతురు, ధృతరా ష్టువలన సుబల 
నందన దెసను మనంబిడి; చింతింతు । రట్ల పౌరులు వంత నార గూరి 
'వృద్దుండు ధృతరాష్ట్రవిభుండు సుఖార్హు(డు । విగతజనం బైన విపినభూమి 
నెత్తెజంగున వసియించు? గాంధారియు.€। గుంతియు నత్యంత కోమలాంగు 


తే.  లడవి నుండంగ నెట్లోర్తు రకట! యిట్టి కొడుకులను రాజ్యసౌఖ్యంబు విడిచి యట్లు 
సనునె యక్కుంతిభోజుని తనయ? జనని । దొజంగిపోవుట కెంత గుందుదురొ వీరు! 12 


ప్రతిపదార్థం: పాండు పుత్రులు= పాండురాజు కొడుకులు; తల్లిన్‌= కుంతిని; పలుమణున్‌= అనేక పర్యాయాలు; తలంతురు= 
తలచుకొంటూ ఉంటారు; ధృతరా(ష్ట్రవలనన్‌= ధృతరాష్ట్రుడి పైనా; సుబలనందన+దెసను= (గాంధార రాజయిన) సుబలుడి 
కూతురి (గాంధారి) పైనా; మనంబు+ఇడి= తమ మనసులు ఉంచి; వగతురు= (పాండవులు) దుఃఖిస్తూ ఉంటారు; పౌరులును= 
ప్రజలు సైతం; అట్టు+అ= ఆ విధంగానే; వంతన్‌= దుఃఖంలో; ఆరన్‌+కూరి= నిండా మునిగిపోయి; చింతింతురు= విచారిస్తూ 
ఉంటారు; వృద్దుండు= ముసలివాడైన; ధృతరాష్ట్ర విభుండు= ధృతరాష్ట్ర మహారాజు; సుఖ+అర్హు(డు= సుఖీింపదగినవాడు; 


510 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విగతజనంబు= మనుష్యులు లేనిది; ఐన= అయినటువంటి; విపినభూమిన్‌= అడవులలో; ఏ+తెజుంగునన్‌= ఏ విధంగా; 
వసియించున్‌?= ఉంటాడు?; గాంధారియున్‌= గాంధారీ; కుంతియున్‌= కుంతీ; అత్యంత కోమల+అంగులు= మిక్కిలి 
సుకుమారమైన మేనులు కలవారు; అడవిన్‌= అడవిలో; ఉండంగన్‌= ఉండటానికి; ఎట్టు= ఏ విధంగా; ఓర్తురు?= సహించగలరు?; 
అకట!= అయ్యో; ఆ+కుంతిభోజతనయ= (కుంతిభోజుడి కూతురు) కుంతి; ఇట్టి= ఇటువంటి; కొడుకులను= పుత్రులను; 
రాజ్యసౌఖ్యంబున్‌= రాజ్యాధిపత్యంవలన కలిగే సుఖమూ; విడిచి= వదలిపెట్టి; అట్టు= ఆ విధంగా (అడవులకు); చనునె?= 
వెళ్లునా? జనని= తమ తల్లి కుంతి; తొణంగ౧= తమను విడిచి; పోవుటకున్‌= అడవులకు వెళ్ళినందుకు; వీరు= ఈ పాండవులు; 
ఎంత= ఎంతగా; కుందుదురు+ఒ?= విచారిస్తున్నారో కదా! 


తాత్సర్యం: అక్కడ హస్తినాపురంలో పాండవులు తల్లిని చాలాసార్లు తలుచుకొంటూ ఉన్నారు. గాంధారీ ధృతరాష్ట్రులను 
తలుచుకొని దుఃఖిస్తున్నారు. జనులు కూడా మిక్కిలిగా దుఃఖించేవారు. వారు 'ముసలివాడైన ధృతరాష్ట్రుడు ఇప్పుడు 
సుఖపడవలసినటువంటివాడు. మనుషులే ఉండని అడవులలో ఏ విధంగా ఉండగలడు? గాంధారీ, కుంతీ చాలా 
సుకుమారలు. అడవులలో ఉండటం ఎట్లా ఓర్భుకొంటారు? ఇటువంటి ఉత్తములైన కొడుకులను, రాజ్యసుఖాలను 
విడిచిపెట్టి ఆ కుంతి అడవులకు ఎట్టా వెళ్ళిందో! తల్లి తమను విడిచిపోయినందుకు ఈ పాండవులు ఎంతగా 
విచారిస్తున్నారో! 
క. ఆయాసంబున విదురుని । కాయము, సంజయుని మేను గందక యున్నే? 

పోయిరి ధృతరాష్ట్ర మహీ। నాయకుపై భక్తిం గాననమున వసింపన్‌.' 13 
ప్రతిపదార్థం: విదురుని కాయము(న్‌)= విదురుడి శరీరమూ; సంజయుని మేను= సంజయుడి శరీరమూ; ఆయాసంబునన్‌= 
(అడవులలో) (శ్రమవలన; కందక+ఉన్నే?= నొవ్వకుండా ఉంటాయా?; ధృతరాష్ట్ర మహీనాయకుపైన్‌= ధృతరాష్ట్ర మహారాజుమీద; 
భక్తిన్‌= సేవా భావంతో; కాననమునన్‌= అడవిలో; వసింపన్‌= ఉండటానికి; పోయిరి= వెళ్ళారు. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడిని సేవించుకొనాలనే ఉద్దేశంతో అరణ్యాలలో ఉండటానికి వెళ్ళారు గానీ, ఆ విదురుడికీ, 
సంజయుడికీ అడవులలో (శ్రమవలన ఒళ్ళు కందిపోకుండా ఉంటుందా? 


క. అని యొండొరువులతోడ । న్వనట యెసంగం బలుకుదురు మనంబులఈ. గుంతీ 
తనయులు మాతృవియుక్తత । కనయము నడలుదురు కౌరవాన్వయముఖ్యా! 14 
ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; వనట= దుఃఖం; ఎసంగన్‌= అతిశయిస్తుండగా; ఒండొరువులతోడన్‌= ఒకరితో ఒకరు 


(పరస్పరం); పలుకుదురు= అంటూ ఉంటారు; కౌరవ+అన్వయముఖ్య!= కౌరవవంశంలో పేరుగాంచినవాడా జనమేజయా!; 
కుంతీ తనయులు= పాండవులు; మాతృ వియుక్తతకున్‌= తల్లితో కలిగిన ఎడబాటుకు; మనంబులన్‌= మనస్సులలో; అనయము= 


అత్యధికంగా; అడలుదురు= అల్లాడిపోతూ ఉంటారు. 


తాత్సర్యం: ఈ విధంగా పౌరులు తమలో తాము దుఃఖంతో మాటాడుతారు. ఓ జనమేజయ మహారాజా! పాండవులు 
తల్లితో ఎడబాటుకు చాలా అల్లాడిపోతున్నారు. (అన్నాడు వైశంపాయనుడు). 


సీ. ధర్మపుత్రాదులందటు నొక్కచో నుండి । ధృతరాష్తు నాతని దేవి(బేరు 
కొని వారి కొడుకు లెల్లను ద్రుంగి రని, వార । లతి వృద్దు లెమ్మెయి నడవిం గలిసి 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 511 


యున్నా రనియు, నింక నెన్నాళ్ళు లుండెడి । గొంతి వనంబునం గూరం దినుచు?. 
ననియును, బంధుల నదయతఈ. దునిమితి | మలుక దైర్యంబున నడంప మైతి 


తే. మనియు, నభిమన్యు వీరుని నతని తమ్ము( । గుట్టలను గర్జునాఅడి. గోలుపోయి 
యొంటి వడితి మనియు, గడు నుమ్మలంపు । మాట లాడుదు ర్వరిజనుల్‌ మజుంగుచుండ. 15 


ప్రతిపదార్థం: ధర్మపుత్ర+ఆదులు= ధర్మరాజు మొదలైన వారు; అందలున్‌= అందరూ; ఒక్కచోన్‌= ఒక చోట; ఉండి; ధృతరాష్ట్రున్‌= 
ధృతరాష్ట్రుడినీ; ఆతని, దేవిన్‌= అతడి భార్యఅయిన గాంధారినీ; పేరుకొని= పేర్కొని; వారి, కొడుకులు+ఎల్లను= వారి కుమారులైన 
దుర్యోధనాదులందరూ; తుంగిరి= మరణించారు; అని; వారలు= ఆ గాంధారీ ధృతరాష్టులు; అతి వృద్దులు= బాగా ముసలివాళ్ళు; 
ఏ+మెయిన్‌= ఏ విధంగా; అడవిన్‌= అడవిలో; కలిసి= కలిసిపోయి; ఉన్నారు= జీవిస్తూ ఉన్నారు; అనియున్‌= అనుచూ; గొంతి= 
(తమ తల్లి) కుంతి; కూరన్‌= కంద మూలాలు; తినుచున్‌= ఆహారంగా తీసికొంటూ; వనంబునన్‌= అడవిలో; ఇంకన్‌= ఇంకా; 
ఎన్నాళ్ళు= ఎంతకాలం; ఉండెడిన్‌= ఉంటుంది; అనియును= అంటూ; బంధులన్‌= చుట్టాలను; అదయతన్‌= జాలిలేకుండా; 
తునిమితిమి= చంపేశాం; అలుకన్‌= కోపాన్ని; ధైర్యంబునన్‌= నిర్వికారచిత్తంతో; అడణపము+ఐతిమి= అణచివేయలేకపోయాము; 
అనియున్‌= అనీ; వీరునిన్‌= వీరుడైన; అభిమన్యున్‌= అభిమన్యుడిని; అతని తమ్ము. గుజ్జలను= అభిమన్యుడికి తమ్ముళ్ళయిన 
ద్రౌపది కొడుకులు ఉపపాండవులను; ఆబడిన్‌= అపకీర్తి కరంగా; కర్లున్‌= కర్లుడిని; కోలుపోయి= పోగొట్టుకొని; ఒంటి+పడితిమి= 
ఏకాకులం అయినాం; అనియున్‌= అంటూ; కడున్‌= మిక్కిలి; ఉమ్మలము+మాటలు= దుఃఖపు మాటలు; పరిజనుల్‌= సేవకులు; 
మటు(గుచున్‌+ఉండన్‌= దుఃఖిస్తూ ఉండగా; ఆడుదుర్‌= అంటూ ఉంటారు. 


తాత్సర్యం: ధర్మరాజు మొదలైన వారినందరినీ ఒకచోటికి చేర్చి అక్కడి పరిజనులంతా దుఃఖిస్తుండగా ధృతరాషుడినీ, 
గాంధారినీ, తలచుకొని ఇట్లా శోకాలాపాలు చేసేవారు. గాంధారీ ధృతరాష్ట్రుల కొడుకులు అందరూ మరణించారు. 
ఈ పండు ముసలి ప్రాయంలో అడవి పాలయ్యారు. కుంతీదేవి కూరలు తిని కడుపు నింపుకొంటూ అడవులలో 
ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో-నిర్భాక్షిణ్యంగా బంధువులను చంపివేశాం. కౌరవులమీది కోపాన్ని ధైర్యంతో అణచు 
కోలేకపోయాము. అపకీర్తికరంగా పరాక్రమవంతుడైన అభిమన్యుడినీ, అతడి సోదరులనూ, కర్షుడినీ పోగొట్టుకొని 


ఏకాకులమైనాం. 


విశేషం: “పరిజనులు మణు(గుచుండి పాండవులు అనుకొంటున్న మాటలు వాటివెనక విచారం చూసేవారికి కూడా దుఃఖం 
కలిగించేంతటి విస్తారంగా ఉన్నదని భావం. 


వ. ఇట్లనుదినంబును ఘన చింతాక్రాంతులై యలంత నొందుదురు. 16 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అనుదినంబును= (ప్రతిరోజూ; ఘన= చింతా; ఆ(క్రాంతులు= అత్యధికమైన విచారానికి 
లోబడినవారు; ఐ= అయి; అలంతన్‌= అలసటను; ఒందుదురు= పొందుతున్నారు. 


తాత్సర్యం: ఈ విధంగా ప్రతిరోజూ పాండవులు అత్యంతదుఃఖంవలన బడలిపోతూ ఉన్నారు. 


చ. విదురుని సంజయుం దలంచి వేదన. బొందుదు; రట్లు నెవ్వగల్‌ 
హృదయము గుందంజేయం జెలువేది మనోజ్ఞము లైన భోగముల్‌ 


512 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వదలి వినోదముల్‌ సలుపు లాలసతం బెడ(బాసి రాజ్యసం 
పద నరయం దలం పెడలి పాడటి యుండుదు, రేమి సెప్పుదున్‌! 17 


ప్రతిపదార్థం: విదురునిన్‌= విదురుడిని; సంజయునిన్‌= సంజయుడినీ; తలంచి= తలచుకొని; వేదనన్‌= విచారాన్ని; పొందుదురు= 
పొందుతుంటారు; అట్టు= ఆ విధంగా; నెవ్వగల్‌= సంపూర్ణ (నెజుమైన విచారాలు; హృదయమున్‌= తమ తమ మనసులను; 
కుందన్‌+చేయన్‌= (క్రుంగిపోయేటట్టు చేస్తుండగా; చెలువు+ఏది= తేజస్సు నశించి; మనోజ్ఞములు+ఐ= తమ మనసులకు 
ఇష్టమైనటువంటి; భోగముల్‌= అనుభవాలను; వదలి= విడిచిపెట్టి; వినోదముల్‌= ఆనందం కలుగజేసే పనులు; చలుపు= చేయాలి 
అనే; లాలసతన్‌= కోర్కెను; పెడన్‌+పాపి= పూర్తిగా వదలిపెట్టి; రాజ్య సంపదన్‌= సామ్రాజ్యపు సిరులను; అరయన్‌= చూసే; 
తలంపు= ఆలోచన; ఎడలి= తొలగి; పాడటీ= తమకు యోగ్యమైన స్థితి నశించి; ఉండుదురు= ఉంటారు; ఏమి= (జనమేజయా!) 
వారి స్థితిని గురించి= ఏమని; చెప్పుదున్‌!= చెప్పగలను! 


తాత్పర్యం: విదురుడిని, సంజయుడిని తలచుకొని పాండుకుమారులు విచారించేవాళ్ళు. ఆ విధంగా సంపూర్ణంగా 
దుఃఖాలు మనసును (క్రుంగదీస్తుంటే తేజోహీనులైనారు. తమకు ఇష్టమైన సుఖాలు విడిచిపెట్టారు. వేడుకలపై కోరికనే 
వదలివేశారు. రాజ్యం మీద ఆలోచన కూడా తొలగిపోయింది. తమకు అర్హమైన స్థితిని పోగొట్టుకొని ఉన్నారు. ఆ 
దుస్థితిని ఏమని చెప్పేది జనమేజయా! 


నిశేషం: వగలలో నెజతనంవలన పాండవులలో 'రాజతేజం” పోయింది. హృదయం కూడా వ్యథ (మానసిక) ఆంతరంగికం కాగా 
చెలువేదటం - కాంతిహీనులు కావటం శారీరకం బాహిరమైనది. రాజభోగాలు తమ మనసుకు నచ్చినవికూడా విడిచిపెట్టారు. 'న 
రాజ్యే న చ నారీషు అని మూలంలో కొంతవాచ్యంగా ఉన్న (స్తీ సుఖం ఇక్కడ మనోజ్ఞాలైన భోగాలలో చేరి గూఢంగా వ్యక్తం 
చేయబడటం మనోజ్ఞం. ని([ద్రాది సుఖాలు (27.14) త్యబించారు. రాజ్య సంపదనరయం దలంపెడలి” యుద్దంచేసి రాజ్యం 
సంపాదించుకొన్నారు కాని (తామెంతో ఆశపడిన తల్లి రాజ్యసుఖాలకు దూరం కావటంవలన) రాజ్యంపై పాండవులకు మక్కువ 
పోయింది. తన వారికి ఉపయోగించని రాజ్యం తమకూ అనవసరం అన్నట్టుగా అయింది. 'న వేదాధ్యయన 'సంఫప్రీతిః) అనే 
మూలం ఇట పరిహరించటం విశేషం. రాజ్యసుఖాదులలో తృప్తి లేదన్న మూలం కంటె ఆ భోగాలే త్యజించారన్న తెలుగులో (ప్రత్యే 
కత ఉన్నది. రాజ్యంపై కూడా తలపు లేకుండా అన్ని సుఖాలూ వదలివేయటంవలన (దుఃఖంచేత కాంతివిహీనులు కావటంవలన 
పాండవులు రాజులుగా కనబడలేదు. రాజకార్యాలు చూడటం లేదు (29,2,3) 'పాడతి (నష్టసంజ్ఞాః) యుండుదురు. మొత్తమ్మీద 
ఉన్నారు. అర్హస్థితి మాత్రం కాదు (29.4) ఏమి చెప్పుదున్‌ అనే మాట పాండవుల విచారం మాటలలో చెప్పటానికి వీలులేనంత 
అధికం అని కథకుడి (వైశంపాయనుడి) తాత్పర్యం. దానితో ముగింపు ఇంక నేను చెప్పలేను అనే అంశం నిరూపిస్తున్నట్టుగా 
ఉండటం విశేషం. 


క. ద్రౌపదియు సుభద్రయు సం । తాపం బందుదురు; పాండుతనయులు దలరన్‌ 
భూపాల భవజ్జినకుని । చూ పందటి మానసముల శోకము నదుమున్‌. 18 


ప్రతిపదార్థం: పాండుతనయుల్‌= పాండురాజు కొడుకులు; తలరన్‌= దుఃఖిస్తుంటే; ద్రౌపదియున్‌= (ద్రౌపదీ; సుభద్రయున్‌= 
సుభద్రా; సంతాపంబు= విచారం; అందుదురు= పొందుతుంటారు; భూపాల!= జనమేజయ రాజా!; భవత్‌! జనకుని= నీకు 
తండ్రి అయిన పరీక్షిత్తుడిని; చూపు= చూసికొనటం అనేది; అందణ= పాండవులూ, ద్రౌపదీ, సుభద్రా మొదలైనవారందరి 
యొక్క; మానసముల= మనసులలో ఉన్నటువంటి; శోకము= విచారాన్ని; అదుమున్‌= అణచిపెట్టుతుంది. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 513 


తాత్సర్యం: పాండవుల విచారం ఇంకా అధికమయ్యేటట్టుగా (ద్రౌపదీ, సుభద్రా బాధపడేవారు. ఓ జనమేజయ మహారాజా! 
నీ తండ్రి అయిన పరీక్షిత్తును చూచికొంటూ అందరూ మనసులో బాధ అణచుకొనేవారు. 


నిశేషం: (అభిమన్యు) అతని తమ్ముగుజ్ణలను (15.ప) తలచుకొనటంవలనను ద్రౌపదీ, సుభద్రలు (హతపుత్రులు) కుంతీ 
ప్రభృతులను గురించి విచారిస్తుంటే - అది పాండవులను ఇంకా బాధించేది. పరీక్షిత్తు వంశాంకురం. పాండవ వంశం నిలబడవలసింది 
పరీక్షిత్తు ఒక్కడివలననే. పరీక్షిత్తును అందరూ (ప్రేమగా చూసేవారు. ఇంతవిచారం ఉన్నా వాళ్ళందరూ ఇంకా రాజ్యాన్ని 
అంటిపెట్టుకొని ఉండటానికి కారణం పరీక్షిత్తే అందువలననే [క్రమంగా ఇపుడు జనమేజయుడు 'భూపాలుడైనాడు. శోకము 
నదుమున్‌' మనవడిపై (ప్రేమ కూడా (ఇంతమందికి) శోకాన్ని అణచిపెట్టబడ్డ శోకం (కుంతీ ప్రభృతులు స్మరణకు వచ్చిన 
సమయాలలో) ఉబికి అధికమవుతుందని “అదుము” శబ్దం వ్యక్తం చేస్తుంది. 


ఆ. పరమధీరు లైన పాండుతనూభవు | లిట్లు ధైర్యసార మెడలి వికల 

బుద్దు లగుచు నుండి పోవం గడంగి ర । య్యంధనృపతి. జూడ నధిపముఖ్య! 19 
ప్రతిపదార్థం: అధిపముఖ్య!= రాజులలో (శ్రేష్ణుడా జనమేజయ మహారాజా!; పరమ ధీరులు+ఐ= ఉత్కృష్టమైన ధైర్యం కలిగినవారై; 
పాండుతనూభవులు= పాండురాజు కొడుకులు; ఇట్టు= ఈ (ప్రకారంగా; ధైర్యసారము= ధైర్యంయొక్క గొప్పతనాన్ని; ఎడలి= 
(తొలగి) కోలుపోయి; వికల బుద్దులు= కలతచెందిన బుద్ది కలిగినవారు; అగుచున్‌+ఉండి= అయి; ఆ+అంధనృపతిన్‌= ఆ 
ధృతరాష్టుడిని; చూడన్‌= చూడటానికి; పోవన్‌= పోయేటందుకు; కడంగిరి= పూనుకొన్నారు. 
తాత్సర్యం: జనమేజయ మహారాజా! అత్యధిక ధైర్యం కలిగిన పాండవులు ఈ విధంగా ఉత్తమ ధైర్యం కోల్పోయి 
సరిగా లేని మనసులతో ఉండి, (గ్రుడ్డివాడైన ఆ ధృతరాష్టుడిని చూచేందుకు వెళ్ళటానికి పూనుకొన్నాడు. 
విశేషం: 'పరమధీరులకు కూడా ధైర్య సారం పోవటం అనేది వారికి ధృతరా[ష్ట్రాదులపై ఉన్న ఆత్మీయతను వ్యక్తంచేస్తుంది. 


ధృతరాష్ట్రుడు 'అంధనృపతి' చూపులేనివాడు కాబట్టి ఆయనను చూడన్‌ బయలుదేరారు. ఆ నృపతి అంధుడు కాబట్టి తమ 
తల్లికంటె ధృతరా(్షుడిని చూడటంలో ప్రాధాన్యం. గాంధారీ ప్రభృతులకూ (అంధ) నృపతి ఉపలక్షకం. 


వ. అట్టియెడ సహదేవుండు పాండవాగ్రజునకుం బ్రణమిల్లి భరితవినయుం డై. 20 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో; సహదేవుండు= సహదేవుడు; పాండవ+అ(గ్రజునకున్‌= ధర్మరాజుకు; ప్రణమిల్లి= 
నమస్కారం చేసి; భరిత వినయుండు+ఐ= నిండా అణకువ కలవాడై (ఇట్లా అన్నాడు.) 


తాత్సర్యం: ఆ సమయంలో సహదేవుడు ధర్మరాజుకు (ప్రణామంచేసి వినయంతో (తరువాతి పద్యంతో అన్వయం). 
క “ఏను మును చెప్ప వెబచితి(। గాని యధిప! గొంతి( జూడంగా జను టర్పం 
బైన పని; యింత కేదెస । దా నొందునొ విపినవాస దౌస్టిత్యమునన్‌? 21 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఏను= నేను; మును= ముందుగా; చెప్పన్‌= చెప్పటానికి; వెజచితిన్‌+కాని= సంకోచించాను కాని; 
గొంతిన్‌= కుంతిని; చూడంగాన్‌ః చూడటంకొరకు; చనుట= అడవులకు వెళ్ళటం; అర్హంబు+ఐన పని= తగిన కార్యం; 
ఇంతకున్‌=ఇప్పటికే; విపిన+వాస దౌస్థి శ్రత్యమునన్‌= అరణ్యాలలో నివసించటంవలన కలిగిన దురవస్థల మూలంగా; తాను= ఆ 
కుంతి; ఏదెసన్‌= ఎటువంటి స్థితి; ఒందునా?= పొందిందో? 


514 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజా! నేను ముందే చెప్పటానికి సంకోచించాను గానీ కుంతిని చూడటానికి మనం అడవులకు 
వెళ్ళటం ఉచితమైన కర్తవ్యం. అరణ్యవాసపు శ్రమవలన కుంతి ఇప్పటికే ఏ స్థితిలో ఉన్నదో. (దుస్థితి యొక్క భావార్థక 
రూపం దౌస్సి త్యము) 
తే. గొంతి ప్రాణంబుతో నుండ గురువరేణ్య! । యచ్చటికి( జని యొకమరి యమ్మహాను 

భావ దర్శింప వలవదె? బావ నప్ప। ననుసరించుచు నెట్లున్న యదియొ సాధ్వి! 22 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశంలో (శ్రేష్టుడా! ధర్మరాజా!; గొంతి= కుంతి; ప్రాణంబుతోన్‌+ఉండన్‌= (బ్రతికి ఉన్నప్పుడే; 
ఒకమరి= ఒక పర్యాయం; అచ్చటికిన్‌= అడవికి; చని= వెళ్ళి; ఆ+మహానుభావన్‌= ఆ ఉత్తమురాలిని; దర్శింపన్‌= చూడటం; 
వలవదె?= తగదా?; సాధ్వి!= మంచి నడవడికల స్త్రీ (కుంతి); బావన్‌= బావగారి (ధృతరాష్టుడినీ; అప్పన్‌= అక్కగారి (గాంధారి)నీ; 
అనుసరించుచున్‌= వెంట ఉండి; ఎట్టు= ఏ విధంగా; ఉన్న+అదియొ!= ఉన్నదో! 


తాత్పర్యం: కురువంశశ్రేష్టుడా! కుంతి ప్రాణాలతో ఉన్నప్పుడే ఒకసారి అడవికి వెళ్ళి ఆ మహాత్మురాలిని చూడటం 
ధర్మం. సాధువర్తనం కలిగిన కుంతి అక్క బావలను అనుసరిస్తూ నడుచుకొంటూ ఇప్పుడు ఎట్లా ఉన్నదో? 


క. ధృతరా్తుండు గాంధారియు । నతిమృదులాంగకులు వల్కలాజినధరులై 
వ్రతచర్యల వన్యాహా। రత నల(గుచు నున్నవారు రాజవరేణ్యా! 23 


ప్రతిపదార్థం: రాజవరేణ్యా!= రాజులలో ఢ్రేష్టుడా! ధర్మరాజా!; ధృతరాష్రు(డున్‌= ధృతరాష్రుడూ; గాంధారియున్‌= గాంధారీ; 
అతి మృదుల+అంగకులు= మిక్కిలి సుకుమారం అయిన శరీరం కలవారు; వల్కల+అబినధరులు+ఐ= నారబట్టలు, మృగచర్మాలు 
ధరించినవారై; వ్రతచర్యలన్‌= వ్రతాలను ఆచరించటంచేత; వన్య+ఆహారతన్‌= అడవులలో లభించే కాయలు దుంపలు మొదలైనవి 
ఆహారంగా తీసికొనటంచేత; నలంగుచున్‌= బాధపడుతూ; ఉన్నవారు= ఉన్నారు. 


తాత్పర్యం: రాజా! ధృతరాష్ట్రుడూ, గాంధారీ చాలా సుకుమారులు. నారబట్టలు, మృగచర్మాలూ ధరించి, వివిధ 
(వ్రతాలు ఆచరిస్తూ, కాయలు దుంపలు తీసికొంటూ చాలా నలిగిపోయి ఉన్నారు. 


ఉ. _ వారలంజూడంబోందగు నవశ్యము దుర్దశ పుట్టకుండ మున్‌ 
మీరని చెప్ప నప్పుడు సమీపమునం జెవి దారి నెవ్వగం 
గూరుచు నున్న ద్రౌపది యగుం గరణీయము బంధు దుఃఖ సం 
తారక! మీకు నీత. డుచితంబుగం జెప్పిన కార్య మెమ్మెయిన్‌. 24 


ప్రతిపదార్థం: దుర్దశ= కష్టమైన స్థితి; పుట్టక+ఉండన్‌= కలగకుండా; మున్‌= ముందుగానే; వారలన్‌= ఆ గాంధారీ ధృతరాష్టులను, 
కుంతిని; చూడన్‌= చూడటానికి; మీరు; అవశ్యము= తప్పకుండా; పోన్‌= అడవికి వెళ్ళటం; తగున్‌= మంచిది; అని= అనే 
విధంగా; చెప్పన్‌= సహదేవుడు ధర్మరాజుతో చెప్పగా; సమీపమునన్‌= అక్కడికి దగ్గర్గో; చెవి తార్చి= చెవి ఉంచి; నెవ్వగన్‌= 
సంపూర్ణమైన శోకంతో; కూరుచున్‌= మునుగుతూ; ఉన్న= ఉన్నటువంటి; (ద్రౌపది; అప్పుడు= ఆ సమయంలో (ఇట్లా అన్నది); 
బంధు దుఃఖ సంతారక!= బంధువులను విచారంనుండి దాటించేవాడా! ధర్మరాజా!; ఉచితంబుగన్‌= తగు విధంగా; ఈతండు= 
ఈ సహదేవుడు; మీకున్‌= తమతో; చెప్పిన కార్యము= చెప్పినటువంటి పని; ఏ+మెయిన్‌= ఏ విధంగా నైనా; కరణీయము= 
చేయదగినది; అగున్‌= జొతుంది. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 515 


తాత్సర్యం: ఆ గాంధారీ ధృతరాష్టులకు ఇంకా కష్టదశ రాకుండా ముందుగానే వారిని చూడటానికి మీరు తప్పకుండా 
అడవికి వెళ్ళటం మంచిది” అని సహదేవుడు ధర్మరాజుతో చెప్పగా, దుఃఖంలో మునిగి అటువైపొక చెవి వేసి ఉంచిన 
ద్రౌపది అప్పుడు ధర్మరాజుతో ఇట్లా అన్నది; “బంధువుల దుఃఖాన్ని నిర్మూలించేవాడా! సహదేవుడు మీకు చెప్పింది 
యుక్తం. ఏ విధంగానైనా తప్పకుండా ఇతడు చెప్పినట్టు చేయటం యుక్తం. 


తే. గొంతి కోడంద్రు రెల్లను గురువరేణ్య! । యెత్తినడుగుల నున్నవా రత్తపస్వి 

నీ వరిష్ట దర్శింపంగ( బోవం గోరి । యనియె నట్టు లయ్యిరువురు నాడుటయును. 25 
ప్రతిపదార్థం: కురువరేణ్య!= కురువంశ (శ్రేష్ణుడా ధర్మరాజా!; గొంతి కోడం(డ్రురు= కుంతీదేవి కోడళ్ళు (ద్రౌపది, సుభద్ర 
మొదలైనవారు); ఎల్లను= అందరూ; ఆ+తపస్వినీ వరిష్టన్‌= తాపసులలో (్రేష్టురాలైన ఆ కుంతీదేవిని; దర్శింపంగన్‌= చూడటానికి; 
పోవన్‌= అరణ్యాలకు వెళ్ళటం; కోరి= అభిలషించి; ఎత్తిన+అడుగులన్‌= ప్రయాణానికి సిద్దమై; ఉన్నవారు= ఉన్నారు; అనియెన్‌= 
అన్నది (ద్రౌపది; ఆ+ఇరువురు= సహదేవుడు, (ద్రౌపదీ; అట్టులు= ఆ విధంగా; ఆడుటయును= పలికిన వెంటనే. 


తాత్సర్యం: కురుశ్రేష్ణుడా! తాపసులలో ఉత్తమురాలైన ఆ కుంతిని చూడటానికి పోవాలనే కోరికతో ఆవిడ కోడళ్ళం 
అందరమూ, ప్రయాణానికి సిద్దంగా ఉన్నాం” అన్నది (ద్రౌపది. సహదేవుడూ, [ద్రౌపదీ ఇద్దరూ కూడా ఆ విధంగా 
చెప్పటంతో వెంటనే. (తరువాతి వచనంతో అన్వయం). 


పాండవులు బంధుసహితంబుగా ధృతరా షు జూడ(బోవుట (సం. 15-29-18) 


వ. అమ్మానవనాథుండు కాననగమనంబు నిశ్చయించి పడవాళ్ళం బలిపించి 'ధృతరా షు దర్శింప బోద; మనతి 
బహుళంబును బ్రధాన చతురంగ సముదీర్ణ భంగికంబునుం గా బలంబుల సమకట్టుం; డందలంబులునుం 
బాటబండ్లునుం గాం బెక్కాయితంబులు సేయుం; డనేక శకటంబులుం, బటకుటీరప్రకరంబును, నానావిధ 
భక్ష్య భోజ్యంబులునుం గొనివచ్చునట్లుగా నిపుణ పరిచారకుల నియమింపుండు; పొర జనంబు లారాజుం 
జూచువేడ్కనెవ్వరు వచ్చినను వారల యోగక్షేమంబు లరసి సురక్షితంబుగా నడపింపం దగువారి 
నియోగింపుం; డెల్లిపయనం బని చాటింపుం' డని పనిచిన వార లట్లు చేయ మజునాండు యుయుత్సునిం 
గృపాచార్యుని ధౌమ్యుని రావించి 'మీరు పురరక్షణంబునకు నిలువుం' డని యత్యాదరంబునం జెప్పి, 26 


ప్రతిపదార్థం: ఆ+మానవనాథుండు= ఆ ధర్మరాజు; కాననగమనంబు= అడవులకు ప్రయాణం; నిశ్చయించి= నిర్ణయం చేసి; 
పడవాళ్ళన్‌= వివిధ సేనాపతులను; పిలిపించి= కబురుచేసి రప్పించి; ధృతరాష్ట్రున్‌= ధృతరాష్రుడిని; దర్శింపన్‌= చూడటంకొరకు; 
పోదము; అనతి బహుళంబును= మరీ ఎక్కువ గాకుండా; ప్రధాన చతురంగ సముదీర్ల భంగికంబునున్‌= (ప్రశస్తమైన రథ, గజ, 
తురగ, పదాతి రూపమైన నాలుగంగాల గొప్ప విన్యాసం; కాన్‌= అయ్యేవిధంగా; బలంబులన్‌= సైన్యాలను; సమకట్టుండు= సిద్దం 
చేయండి; అందలంబులునున్‌= పల్లకీలు; బాటబండ్లును= ఎడ్డబండ్లూ; కాన్‌= అయ్యే విధంగా; పెక్కు= వివిధాలైన వాహనాలు; 
అయితంబులు= సిద్దం; చేయుండు= చేయండి; అనేక శకటంబులున్‌= అధికంగా (సరుకుల) బండ్లు; పటకుటీర ప్రకరంబులును= 
గుడారాల సమూహాలు; నానావిధ భక్ష్య భోజ్యంబులును= పలురకాలైన పిండివంటలు, ఇంకా తినే పదార్జాలును; కొనివచ్చునట్టునున్‌= 
తీసికొనివచ్చేవిధంగా; నిపుణ పరిచారకులన్‌= నేర్పుకలిగిన సేవకులను; నియమింపుండు= ఏర్పాటు చేయండి; ఆ రాజున్‌= ఆ 
ధృతరాష్ట్ర మహారాజును; చూడన్‌= చూడాలనే; వేడ్కన్‌= కోరికతో; పౌరులు= పురజనులు; ఎవ్వరు= ఎవ్వరైనా; వచ్చినను= వస్తే; 


516 శ్రీమదాంధ్ర నుహాభారతము 


వారల= ఆ పౌరులయొక్క; యోగక్షేమంబులు= ఉన్నత స్థితినీ దాని రక్షణాన్నీ; అరసి= జా(గ్రత్తగా చూస్తూ; సురక్షితంబుగాన్‌= 
ప్రమాదం లేకుండా; నడపింపన్‌= తీసికొని వెళ్ళటానికి; తగువారిన్‌= సమర్గులైనవారిని; నియోగింపుండు= ఏర్పాటు చేయండి; 
పయనంబు= ప్రయాణం; ఎల్లి= రేపే; అని= అనేవిధంగా; చాటింపుండు= (ప్రజలకు) తెలియజేయండి; అని= అని చెప్పి; 
పనిచినన్‌= ఆజ్ఞాపించగా; వారలు= ఆ సేనాపతులు; అట్టు= ధర్మరాజు చెప్పిన ప్రకారంగా; చేయన్‌= చేయగా; మజునాండు= 
మరుసటిరోజు; యుయుత్తునిన్‌= ధృతరాష్ట్రుడి (వైశ్యకు) కొడుకు యుయుత్తుడిని; కృపాచార్యునిన్‌= కృపుడిని; ధౌమ్యునిన్‌= 
తమ పురోహితుడైన ధౌమ్యుడిని; రావించి= పిలిపించి; మీరు= మీరందరూ; పురరక్షణంబునకున్‌= రాజధానిని కాపాడటానికి; 
నిలువుండు= ఇక్కడే ఉండండి; అని; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ప్రేమతో; చెప్పి= వారితో చెప్పి. 


తాత్సర్యం: ధర్మరాజు అడవికి వెళ్ళటానికి నిర్ణయించి సేనాపతులను పిలిపించి 'మనం ధృతరాష్ట్రుడిని చూడటానికి 
పోదాం. మీరు మరీ ఎక్కువ కాకుండా రథ గజ తురగ పదాతి దళాలను సిద్దం చేయండి. పల్లకీలు, ఎడ్లబండ్లు అధి 
కంగా ఏర్పాటు చేయండి. ఇంకా ఇతర వాహనాలు పెక్కు గుడారాలూ, రకరకాల పిండివంటలు, ఇతరమైన తిండ్లు 
తీసికొనిరావటానికి నేర్పుకలిగిన సేవకులను నియమించండి. ధృతరాష్ట్రుడిని చూడాలనే కోర్కెతో పురజనులు ఎవరు 
వచ్చినా వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సౌకర్యాలను జాగ్రత్తగా చూచి నడిపించగలిగినవారిని ఏర్పాటు చేయండి. 
'రేపే ప్రయాణం అని చాటించండి” అని ధర్మరాజు ఆజ్ఞాపించగా ఆ సేనాపతులు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు 
చేశారు. ధర్మరాజు ఆ మరునాడు యుయుత్సుడిని, కృపాచార్యుడిని, తమపురోహితుడు ధౌమ్యుడిని పిలిపించి మిక్కిలి 
(ప్రేమతో తాములేని సమయంలో నగరం రక్షించటంకొరకు ఇక్కడే ఉండండి అని వారికి చెప్పి (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ, ఏనికగములతో నేతెమ్మునీ వని। బాహుదర్పోజ్జ్వలు. బవనతనయు( 
దేరులగమి చెలువారు నీచే నని । దేవసమాను గాండీవధరుని, 
గుట్టిపు దళముల కొమరు వీ కలవడు । నని చారుతను మనోహారు నకులు( 
గాల్బల మమరు నీ కలిసి వచ్చుట నని । సన్నుత్రచేష్టితు. బిన్నతమ్ము. 


తే. బనిచె;వార లమ్మెయి(దూర్య నినద మెస(గ। నాతపత్రావళి ధ్వజవ్రాత కలిత 
రత్నరోచులు రోదోంతరంబు నిండ । నరుగుదెంచిరి వైభవ మతిశయిల్ల. 27 


ప్రతిపదార్థం: బాహు దర్ప+ఉజ్ఞ్వలున్‌= భుజాల నిరంకుశ బలంతో (ప్రకాశించే; పవన తనయున్‌= భీముడిని; నీవు; ఏనిక 
గములతోన్‌= ఏనుగుల బలంతో; ఏ+తెమ్ము= రావలసింది; అని= అని చెప్పి; పనిచెన్‌= నియోగించాడు; దేవసమానున్‌= 
దేవతలతో సమానుడైన; గాండీవధరునిన్‌= అర్జునుడిని; నీచేన్‌= నీవలన; తేరులగమి= రథ సమూహం; చెలువారు= శోభిస్తుంది; 
అని; చారుతను మనోహారున్‌= అందమైన శరీరంచేత మనసులను హరించేవాడు అయిన; నకులున్‌= నకులుడిని; నీకున్‌= 
నీకు; గుజ్జపు దళముల= తురంగబలంయొక్క; కొమరు= పద్దతి; అలవడున్‌= సాధ్యమౌతుంది; అని; సత్‌+మత చేష్టితున్‌= 
సాధుజనంచేత (ప్రశంసించబడే; పిన్న తమ్మున్‌= చిన్న తమ్ముడు సహదేవుడిని; నీ కలసి వచ్చుటన్‌= నీతో కలిసి రావటంవలన; 
కాల్చలము= పదాతి దళం; అమరున్‌= ఒప్పుతుంది; అని; పనిచెన్‌= నియోగించాడు; వారలు= భీమ, అర్జున, నకుల, సహదేవులు; 
ఆ+మెయిన్‌= ధర్మరాజు నియమించిన ప్రకారంగా; తూర్య నినదము= ఢక్క మొదలైన వాద్యాల ధ్వనులు; ఎస(గన్‌= అతిశయించగా; 
ఆతప(త్ర= గొడుగుల; ఆవళి= వరుసతోను; ధ్వజ= పతాకల; వ్రాత= సమూహంతోను, కలిత= కూర్చబడి ఉన్న; రత్న= రత్నాల; 
రోచులు= కాంతులు; రోదస్‌+అంతరంబు= భూమి ఆకాశాల నడిమి (ప్రదేశం అంతా; నిండన్‌= నిండగా; వైభవము= రాచరికం; 
అతిశయిల్లన్‌= |ప్రకాశిస్తుండగా; అరుగుదెంచిరి= వచ్చారు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 517 


తాత్సర్యం: ధర్మరాజు బాహుబలంచేత (ప్రశస్తి పొందిన భీముడిని గజబలంతో కలిసి రమ్మన్నాడు. దేవతలతో సమానమైన 
అర్జునుడి వలన రథబలం శోభిస్తుందన్నాడు. అందమైన నకులుడిని '“అశ్వబలం నడిపించటం నీకు అభ్యస్తమై ఉన్న' 
దన్నాడు. సాధుజన ప్రశంసలు పొందే చిన్నతమ్ముడు సహదేవుడిని నీతో కలిసి రావటంవలన కాల్బలం ప్రకాశిస్తుందన్నాడు. 
ఆ భీమార్జున నకుల సహదేవులు అన్నగారు ఆజ్ఞాపించిన పద్దతిలో గజ రథ తురగ పదాతి బలాలతో, వాద్యాల 
ధ్వనులు రేగుతుండగా, గొడుగులలో, జెండాలలో కూర్చిన రత్నాల కాంతులు భూమ్యాకాశాల నడుమ నిండిపోగా 
వైభవంగా బయలుదేరారు. 


వ. ద్రౌపదీ ప్రముఖ వధూజనంబులనుం దక్కునుం గల భరత భార్యల నందలంబులను గనకంపు బండ్లను 
నిడికొని రండని యంతఃపురాధికారుల నబ్బూరమణుండు నియమించిన, వార లట్ల చేసిరి; తానును మణిభా 
సమానంబును నీలవాలశోభిత షోడశ శ్వేతాశ్వ వ్యూఢంబును నైన రథం బెక్కి మౌక్తిక ప్రాలంబ మాలి 


కాద్యోతితంబు లగు నాతపత్రంబు లుల్లసిల్ల. 28 


ప్రతిపదార్థం: (ద్రౌపదీప్రముఖ వధూజనంబులనున్‌= ద్రౌపది మొదలైన పాండవ స్త్రీలను; తక్కునున్‌+కల= మిగిలిన; భరత 
భార్యలన్‌= భరతవంశపు వీరుల భార్యలను; అందలంబులనున్‌= పల్లకీలలోను; కనకంపు బండ్లను= బంగారపు బండ్లలోను; 
ఇడికొని= ఎక్కించుకొని; రండు+అని= తీసికొనిరండి; అని= అనిచెప్పి; ఆ+భూరమణుండు= ఆ ధర్మరాజు; అంతఃపుర+ 
అధికారులన్‌= అంతఃపుర రక్షణ బాధ్యతలను చూచే అధికారులను; నియమించినన్‌= పంపగా; వారలు= ఆ అంతఃపురాధికారులు; 
అట్టు+అ= ధర్మరాజు ఆజ్ఞాపించిన విధంగానే; చేసిరి= చేశారు; తానును= తాను స్వయంగా; మణిభాసమానంబును= మణులతో 
ప్రకాళించేది; నీల= నల్లనైన; వాల= తోకలచేత; శోభిత= వెలుగుతున్న; షోడశ= పదహారు; శ్వేత= తెల్లని; అశ్వ= గుర్రాలతో; 
వ్యూఢంబును= కూర్చబడినది; ఐన= అయినటువంటి; రథంబు= రథాన్ని; ఎక్కి= అధిరోహించి; మౌక్తిక= ముత్యాలతో చేసిన; 
ప్రాలంబ= వేలాడే; మాలికా= దండలతో; ద్యోతితంబులు= (ప్రకాశించేవి; అగు= అయినటువంటి; ఆతప(త్రంబులు= గొడుగులు; 
ఉల్లసిల్లన్‌= ఒప్పుతుండగా. 


తాత్పర్యం: (ద్రౌపది మొదలైన పాండవులకు సంబంధించిన (స్రీలనూ, ఇంకా మిగిలిన భరతవంశపు వారి భార్యలనూ, 
పల్లకీలలోను, బంగారపు బళ్ళలోనూ ఎక్కించుకొని తీసికొనిరండని ధర్మరాజు అంతఃపుర అధికారులను ఆదేశించాడు. 
వారు అట్లాగే చేశారు. ధర్మరాజు తానుకూడా వివిధ మణులతో ్రకాశించేది, నల్లని తోకలు కలిగిన తెల్లటి గుర్రాలు 
పదహారింటిచేత కూర్చబడినది అయిన రథం ఎక్కి (వ్రేలాడుతూ ఉన్న ముత్యాల మాలలు కలిగిన గొడుగులు 
ఒప్పుతుండగా. (తరువాతిపద్యంతో అన్వయం) 


తే. వేణువీణారవంబులు వివిధ గాన । నాదములు( బాఠకారావ మేదురంబు 
లగుచు వంది బృందముల వాక్యాలి బెరసి । దిశలు దీటుకొనంగం బ్రదీప్తలీల. 29 


ప్రతిపదార్థం: వేణు వీణా రవంబులున్‌= పిల్లన (గ్రోవులయొక్కయు, వీణలయొక్కయు ధ్వనులు; వివిధ గాన నాదములు= 
పలువిధాలైన పాటల ధ్వనులునూ; పాఠక+ఆరావ మేదురంబులు= (వేద) అధ్యాపకుల ధ్వనులతో సాంద్రములు; అగుచున్‌= 
అవుతూ; వంది బృందముల= బట్టుల (స్తోత్రపాఠకుల) గుంపుల; వాక్య+ఆలిన్‌= స్తుతి వాక్యాల సముదాయంతో; బెరసి= 
కూడుకొని; ప్రదీప్తలీలన్‌= మిక్కిలి ప్రకాశించేవిధంగా; దిశలు= దిక్కులలో; దీటుకొనంగన్‌= వ్యాపించగా. 


518 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: వేణువుల, వీణల ధ్వనులూ, రకరకాల పాటల ధ్వనులూ, వేద అధ్యాపకుల కంఠ ధ్వనులతో అధికమై, 
స్తోత్రపాఠకుల స్తుతివాక్యాలతో కలిసి అత్యధికంగా ప్రకాశించే విధంగా దిక్కులనిండా వ్యాపించగా, (తరువాతి వచనంతో 
అన్వయం). 


వ. వెడలె వివిధ వాహనారూఢు లయి పారు లప్పూరువంశవరు ననుగమించిరిత్తెజింగున మెజియు మహిమ 
నుజ్జ్వలుం డగుచుం జని భాగీరథి యుత్తరించి పాండవోత్తముండు కురుక్షేత్రంబు ప్రవేశించి చనుచుండ.30 


ప్రతిపదార్థం: వెడలెన్‌= బయలుదేరాడు; పౌరులు= పురజనులు; వివిధ వాహన+ఆరూఢులు+అయి= పలురకాలయిన వాహనాలను 
ఎక్కినవారై; ఆ+పూరువంశవరున్‌= పూరుమహారాజు వంశంలో (శ్రేష్టుడైన ధర్మరాజును; అనుగమించిరి= వెన్నంటి వచ్చారు; 
ఈ+తెజణంగునన్‌= ఈ విధంగా; మెజయు= మెరుస్తున్న; మహిమన్‌= గొప్పతనంచేత; ఉజ్జ్బలుండు= (ప్రకాశిస్తున్నవాడు; అగుచున్‌= 
అవుతూ; పాండవ+ఉత్తముండు= పాండవులలో ఉత్తముడైన ధర్మరాజు; చని= ముందుకు వెళ్ళి; భాగీరథి= గంగానదిని; ఉత్తరించి= 
దాటి; కురుక్షేత్రంబు= కురుక్షేత్రంలో; (ప్రవేశించి= చొచ్చి; చనుచున్‌+ఉండన్‌= ముందుకు వెళ్ళుతూ ఉండగా. 


తాత్సర్యం: ధర్మరాజు అడవికి ప్రయాణమయ్యాడు. పౌరులు రకరకాల వాహనా లెక్కి, ఆ ధర్మరాజు వెంట వచ్చారు. 
ఈ విధంగా ప్రాభవం వెలయగా ధర్మరాజు వెళ్ళి గంగానదిని దాటి కురుక్షేత్రంలో (ప్రవేశించి (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ. సంయమివరు(డైన శతయూప మునిపతి | యాశ్రమంబున( దదుపాంత భాగ 
మున గదలీశోభియును మృగాకీర్ణంబు । నగు ధృతరా ముని యాశ్రమంబు 
నెటి(గిన వా రదె యిదె యంచు. బేర్కొని । చూపి చెప్పిన ధర్మసుతుండు దేరు 
డిగిన భీమాదులు డిగ్గిరి; వాహనం । బులు సర్వజనులు నప్పురుష వరుల 


ఆ. ననుసరించి; రజ్జనాధిపు. డయ్యాంబి । కేయు నాశ్రమంబు డాయం జనుచు 
నచటిజనుల నడిగె 'నయ్య వే(డీ? యని । గద్గదిక నెలుంగు గడలుకొనంగ. 31 


ప్రతిపదార్థం: సంయమివరు(డు= యతులలో శ్రేష్టుడు; ఐన= అయినటువంటి; శతయూప మునిపతి= శతయూపుడనే పేరు 
కలిగిన ఆ మునినాథుడియొక్క; ఆశ్రమంబునన్‌= ఆశ్రమంలో; తద్‌+ఉప+అంత భాగమునన్‌= దానికి దగ్గరలో; కదలీ శోభియును= 
అరటి చెట్లతో అందంగా ఉన్నది; మృగ+ఆకీర్లంబున్‌= వివిధ మృగాలతో నిండినది; అగు= అయినటువంటి; ధృతరాష్ట్రుని 
ఆగశ్రమంబున్‌= ధృతరాష్టుడియొక్క ఆ(శ్రమాన్ని; ఎజీంగినవారు= తెలిసిన జనులు; అదె= అదిగో; ఇదె= ఇదిగో; అంచున్‌= 
అంటూ; పేర్కొని= పేరు చెప్పి; చూపి= చూపించి; చెప్పినన్‌= చెప్పగా; ధర్మసుతుండు= ధర్మరాజు; తేరు= రథం; డిగినన్‌= 
దిగగా; భీమ+ఆదులున్‌= భీముడు మొదలైన తమ్ములు నలుగురూ కూడా; వాహనంబులు= తమ తమ వాహనాలను; డిగ్గిరి= 
దిగారు; సర్వజనులున్‌= [ద్రౌపదీ ప్రముఖ కాంతలూ, పౌరులూ అందరు; ఆ+పురుషవరులన్‌= పురుషశ్రేష్టులగు ఆ పాండవులను; 
అనుసరించిరి= వారి వెంట నడిచారు; ఆ+జన+అధిపుండు= ఆ ధర్మరాజు; ఆ+ఆంబికేయున్‌+ఆ(శ్రమంబు= ఆ ధృతరాష్ట్రుడి 
ఆశ్రమాన్ని; డాయన్‌+చనుచున్‌= సమీపించి వెళ్ళుతూ; అచటి జనులన్‌= అక్కడ ఉన్న వారిని; ఎలుంగు= కంఠస్వరాన్ని; 
గద్గదికన్‌= డగ్గుత్తికతో; కడలుకొనంగాన్‌= నిండగా (వ్యాపించగా); అయ్య= మా తండ్రి; వేండీ?= ఎక్కడ ఉన్నాడు?; అని= అనే 
విధంగా; అడిగెన్‌= (ప్రశ్నించాడు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 519 


తాత్సర్యం: అక్కడ యతిశ్రేష్టుడైన శతయూపుడి ఆశ్రమ సమీపంలో అరటి తోపులతో మనోజ్ఞమైనదీ, వివిధ మృగాలతో 
నిండినదీ అయి ఉన్న ధృతరాష్ట్రుడి ఆశ్రమం తెలిసినవారు 'అదిగో ఇదె' అని పేర్కొని ప్రశంసిస్తూ నిర్దేశించి చెప్పారు. 
ధర్మరాజు రథం దిగాడు. వెంటనే అతడి తమ్ముళ్ళు భీమాదులు వాహనాలు దిగారు. మిగిలిన (స్త్రీలూ పౌరజనం 
అందరూ కూడా తమ తమ వాహనాలు దిగారు. అందరూ ధర్మరాజు వెంట నడుస్తున్నారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి 
ఆశ్రమం సమోపించి అక్కడ ఉన్న వారితో గొంతు బొంగురు వోవగా 'మా తండ్రి ఎక్కడ? అని అడిగాడు. 


వ. అనిన వార లప్పుడమిటేనితోడ. 32 
ప్రతిపదార్థం: అనినన్‌= అని ధర్మరాజు అడుగగా; వారలు= అచ్చటి జనులు; ఆ+పుడమిటేనితోడన్‌= ఆ రాజుతో, 


తాత్సర్యం: తమ తండ్రి ఎక్కడ అని అడిగిన ధర్మరాజుతో ధృతరాష్ట్రుడి ఆశ్రమంలో ఉన్నవారు. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


క 'యమునా స్మానంబునకును । సుమతోయాహరణమునకు సువ్రతుండా సం 
యమి చనియె' ననుచు€ దన్మా। రము సెప్పిరి నెమ్మి. దలియం గౌరవముఖ్యూ! 33 
ప్రతిపదార్థం: సువ్రతుండు= ఉత్తమమైన (వ్రతాలను ఆచరించే వాడు అయిన; ఆ సంయమి= ఆ ధృతరాష్ట్ర యతి; యమునా 


స్నానంబునకును= యమునానదిలో స్నానం చేయటానికి; సుమ తోయ ఆహరణమునకున్‌= పూవులూ, నీళ్ళూ, తీసికొని 
రావటంకొరకు; చనియెన్‌= వెళ్ళాడు; అనుచున్‌= అని; కౌరవముఖ్యా!= కురువంశంలో (ప్రధానుడా! జనమేజయ మహారాజా!; 


తద్‌+మార్గము= యమునానదికి పోయే త్రోవ; నెమ్మిన్‌= (ప్రేమతో; తెలియన్‌= వివరంగా; చెప్పిరి= చెప్పారు. 


తాత్సర్యం: 'మంచి వ్రతాలను ఆచరిస్తూండేటటువంటి ఆ ధృతరాష్ట్ర యతి యమునలో స్నానంచేయటానికి పూలు, 
నీళ్ళూ తెచ్చుకొనటానికి వెళ్ళాడు” అని చెప్పి ఓ జనమేజయ మహారాజా! ఆ ఆశ్రమం వద్ద ఉన్న జనులు యమునకు 
వెళ్ళే మార్గం ధర్మరాజుకు వివరించి చెప్పారు. 


పాండవులు కురుక్షేత్రంబున నున్న ధృతరాష్ట్ర గాంధారీ కుంతుల దర్శించుట (సం.15-31-6) 


(ఈక 


చెప్పిన బాండవు లప్పథంబున భక్తి । నరుగుచు నెదురుగ నరుగుదెంచు 
నంబికానందను( డాదిగా6 గలవారి(। గని రప్పు డన్నలం గడచి శీఘ్ర 
గామియై చని తల్లి కాళ్ళపై. బడి యేడ్దె; సహదేవు6 డధిక బాప్పప్లుతాస్య 
యగుచు నబ్బామిని వగచుచు నాతని । నెత్తి తాం గౌంగిట నిజియం జేర్చి 


తే. పేరుకొని చెప్పె నతని గాంధారి కంత(। గూడి యతండును దారు నక్కురుకుమారు 
లక్కురూద్వహు నన్నియతాతు దేవి(। గాంచి రనుజీవు లెటింగింప6 గౌరవేంద్ర! 34 
ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెప్పగా; పాండవులు= పాండురాజు కొడుకులు; ఆ+పథంబునన్‌= వారు చెప్పిన మార్గంలో; భక్తిన్‌= 


పూజ్యభావంతో; అరుగుచున్‌= యమునా నదివైపుగా వెళ్ళుతూ; ఎదురుగన్‌= తమకు ఎదురుగా; అరుగుదెంచు= వస్తూ ఉన్న; 
అంబికా నందనుండు= ధృతరాష్ట్రుడు; ఆదిగాన్‌= మొదలుగా; కలవారిన్‌= ఉన్న గాంధారీ, కుంతీ 'ప్రభృతులను; కనిరి= చూచారు; 


520 శ్రీమదాంధ్ర నుహాభారతము 


అప్పుడు= ఆ సమయంలో; సహదేవుండు= సహదేవుడు; అన్నలన్‌= తనకు ముందు నడుస్తున్న నలుగురు అన్నలను; కడచి= 
దాటి; శీఘ్రగామి+ఐ= తొందరగా వెళ్ళేవాడై; చని= ముందుకు పోయి; తల్లి కాళ్ళపైన్‌= కుంతి పాదాలమీద; పడి= పడిపోయి; 
ఏడ్చెన్‌= శోకించాడు; ఆ+భామిని= ఆ కుంతిదేవి; అధిక= మిక్కుటమైన; బాప్ప= కన్నీటి; ఫ్లత= ప్రవాహంగల; ఆస్య= ముఖం 
కలిగినది; అగుచున్‌= అవుతూ; వగచుచున్‌= దుఃఖిస్తూ; ఆతనిన్‌= తన పాదాలపై పడ్డ సహదేవుడిని, తాను= తను; ఎత్తి= 
లేవదీసి; కౌంగిటన్‌= తన కౌగిలిలో; ఇజియన్‌+చేర్చి= గట్టిగా పొదుపుకొని; గాంధారికిన్‌= గాంధారితో; అతనిన్‌= సహదేవుడిని; 
పేరుకొని= పేరు (ప్రస్తావిస్తూ; చెప్పెన్‌= చెప్పింది; కౌరవ+ఇం(ద్ర!= కురువంశశ్రేష్టుడా! జనమేజయ మహారాజా! అంతన్‌= అటు 
పిమ్మట; అతండును= ఆ సహదేవుడును; ఆ+కురుకుమారులు= ధర్మజుడు మిగిలిన పాండుకుమారులు; తారును= వారూ; 
కూడి= కలిసి; ఆ+కురు+ఉద్వహున్‌= కురువంశ ఉద్దారకుడైన ఆ ధృతరాష్త్రుడినీ; ఆ+నియత+ఆత్ముదేవిన్‌= ఇంద్రియాలను 
అణచిన ఆ ధృతరాష్ట్రుడి భార్య గాంధారినీ; అనుజీవులు= పరిచారకులు; ఎటింగింపన్‌= తెలియజెప్పగా; కాంచిరి= చూచారు. 


తాత్పర్యం: ఆ ధృతరాష్ట్రుడి ఆశమంవద్ద ఉన్నవారు ధృతరాష్ట్రుడు స్నానాదులకై వెళ్ళిన యమునానది మార్గం చెప్పగా, 
పాండవులు అదే మార్గంలో వెళ్ళుతున్నారు. అట్లా వెళ్ళుతూ ఎదురుగా వస్తూ ఉన్న ధృతరాష్ట్రుడిని, గాంధారిని, 
కుంతిని వారు చూచారు. అప్పుడు సహదేవుడు తనకు ముందున్న అన్నలను దాటి తొందరగా వెళ్ళి తల్లి కుంతీదేవి 
కాళ్ళపైబడి ఏడిచాడు. కుంతికూడా దుఃఖంతో కన్నీళ్ళు నిండిన ముఖంతో, సహదేవుడిని లేవదీసి గట్టిగా పొదువుకొని 
గాంధారికి సహదేవుడు వచ్చాడని చెప్పింది. ఓ జనమేజయ మహారాజా! పిమ్మట ధర్మరాజాదులు కూడా వచ్చి 
సహదేవుడితో కలిసి, తమ రాకను అనుచరులు తెలియజేస్తుండగా, గాంధారీ ధృతరాష్టులను దర్శించుకొన్నారు. 
చ. కనిమటి తల్లి పాదముల గ్రందుగ. జేర్పిరి మస్తకంబు; ల 

వ్వనితయు నందటిం బొదివి వత్సలతన్‌ మన మా ర్హభావ మొం 

ద నురలు నశ్రుబిందువుల దందడి( జిక్కంగ గౌంగిలించి వా 

రి నయనవారి చే దుడిచి ప్రీతిగ దీవెన లిచ్చె భూవరా! 35 
ప్రతిపదార్థం: కని= గాంధారీ ధృతరాష్టులను చూచి; మజీ= అటు తరువాత; తల్లి పాదములన్‌= కుంతి కాళ్ళమీద; మస్తకంబులన్‌= 
తమ తమ తలలను; క్రందుగన్‌= ఒక్కసారిగా; చేర్చిరి= ఉంచారు; భూవరా!= ఓ జనమేజయ రాజా!; ఆ+వనితయున్‌= ఆ కుంతి 
కూడా; అందజన్‌= కొడుకుల నందరినీ; పొదివి= దగ్గరకు తీసికొని; మనము= హృదయం; వత్సలతన్‌= పుత్రప్రేమతో; ఆర 
భావము= తడిసిపోవటాన్ని; ఒందన్‌= పొందగా; ఉరలు= దొర్లిపడుతున్న; అశ్రు బిందువులు= కన్నీటి చుక్కలు; దందడిన్‌= 
ఆధిక్యంతో; చిక్కంగన్‌= గట్టిగా; కౌంగిలించి= (కొడుకులను) కౌగిలించుకొని; వారి= కొడుకులయొక్క; నయనవారిన్‌= కన్నీటిని; 
చేన్‌= తన చేతితో; తుడిచి= తొలగించి; ప్రీతిగన్‌= ప్రేమతో; దీవెనలు= ఆశీస్సులను; ఇచ్చెన్‌= ఇచ్చింది. 
తాత్సర్యం: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు ఆ విధంగా గాంధారీ ధృతరాష్టులను చూచి, ఒక్కసారిగా 
తల్లి కుంతి పాదాలపై తలలుంచి నమస్కరించారు. జనమేజయ మహారాజా! అపుడు కుంతీదేవి ఆ కొడుకులు 
అందరినీ పొదివిపట్టుకొని మనసు వాత్సల్యంతో నిండి, కన్నీటి బిందువులు జారిపడుతుండగా, పుత్రులను గట్టిగా 
కౌగిలించుకొని వాళ్ళ కన్నీళ్ళు చేతితో తుడిచి ప్రేమతో ఆశీర్వదించింది. 


తే. అట్టియెడ( బాండవాగ్రజ నధిక వినయ । భరితుండై కాంచి భీమునిం బార్జు. గవలం 
గనియె సంజయు. డెంతయు గారవమున । నాదరించి రయ్యేవురు నతని. బ్రీతి. 36 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 521 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సందర్భంలో; సంజయుండు= సంజయుడు; పాండవ+అ(గ్రజున్‌= ధర్మరాజును; అధిక వినయ 
భరితుండు+ఐ= మిక్కిలి అణకువతో నిండినవాడై; కాంచి= చూచి; భీమునిన్‌= భీముడిని; పార్టున్‌= అర్జునుడిని; కవలన్‌= 
నకుల సహదేవులను; ఎంతయున్‌= ఎంతో; గారవమునన్‌= (ప్రేమతో; కనియెన్‌= చూచాడు; ఆ+ఏవురున్‌= ఆ అయిదుగురు 


పాండవులును; ప్రీతిన్‌= ఇష్టంతో; అతనిన్‌= ఆ సంజయుడిని; ఆదరించిరి= సమ్మానించారు. 


తాత్సర్యం: ఆ సమయంలో సంజయుడు ధర్మరాజును మిక్కిలి వినయంతో భీమార్జున నకుల సహదేవులను అత్యంత 
వాత్సల్యంతో చూచాడు. పాండవులు సంజయుడిని ప్రేమతో సమ్మానించారు. 


సీ, ద్రోవది. దొట్టి వధూజనంబులు దక్కు(। గలయట్టి భరత భార్యలు6 గ్రమమున( 
గాంచిరి కురువృద్దు గాంధారి గొంతిని; । వారలు గొనివచ్చు వారి కలశ 
ములు పాండురాజ పుత్తులు పుచ్చికొని భరి । యించిరి; పురజను లెల్ల నధిక 
వినయత నమ్మువ్వురను గని; రవ్వేళ । నందటు ముదమంది; రట్లు దగిన 


ఆ. వారు బలసి యునికి వారణపురమున । నున్నయట్ల కాగ దన్ను. దలంచె 
మది గురూద్వహుండు తదనంతరంబ ని । జాశ్రమమున కెలమి నరుగుదెంచి. 37 


ప్రతిపదార్థం: (ద్రోవదిన్‌+తొట్టి= (ద్రౌపదిని మొదలు పెట్టి; వధూ జనంబులును= పాండవ స్త్రీలు; తక్కున్‌కల+అట్టి= మిగిలి 
ఉన్నటువంటి; భరత భార్యలు= భరతవంశపు 'ప్రీలు; క్రమమునన్‌= వరసగా; కురువృద్దున్‌= ధృతరాష్ట్రుడిని; గాంధారిన్‌= గాంధారిని; 
గొంతిని= కుంతిని; కాంచిరి= చూచారు; వారలు= వారు; కొనివచ్చు= తీసికొనివస్తున్న; వారి కలశములు= నీటి పాత్రలు; 
పుచ్చికొని= తాము అందుకొని; పాండురాజ పు(త్రులు= పాండవులు; భరియించిరి= మోశారు; పురజనులు= పౌరులు; ఎల్లన్‌= 
అందరూ; అధిక వినయతన్‌= మిక్కిలి అణకువతో; ఆ+మువ్వురను= ఆ ముగ్గురిని; కనిరి= చూచారు; ఆ+వేళన్‌= అటువంటి 
సమయంలో; అందజున్‌= అక్కడి వారందరూ; ముదము= సంతోషం; అందిరి= పొందారు; అట్టు= ఆ విధంగా; తగినవారు= 
అర్హులైనవారు; బలసి= కూడుకొని; ఉనికిన్‌= ఉండటంతో; కురు+ఉద్వహుండు= ధృతరాష్ట్రుడు; తన్నున్‌= తనను గురించి; 
మదిన్‌= మనసులో; వారణపురమునన్‌= హస్తినలోనే; ఉన్న+అట్టు= ఉన్నాననే విధంగా; కాంగన్‌= అయినట్టుగా; తలంెన్‌= 
అనుకొన్నాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ఎలమిన్‌= ఉత్సాహంతో; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తన తపోవనానికి; 
అరుగుదెంచి= వచ్చి. 


తాత్పర్యం: [ద్రౌపది మొదలైన పాండవ స్త్రీలు, ఇంకా మిగిలిన భరతవంశపు రాజుల భార్యలు, (క్రమంగా, ధృతరాష్ట్రుడి 
తరువాత గాంధారిని, ఆ తరువాత కుంతిని చూచారు. ఆ ముగ్గురు పట్టుకొని వస్తున్న నీటి పాత్రలను పాండుకుమారులు 
అందుకొని తీసికొనివచ్చారు. ధృతరాష్ట్రుడిని చూడటానికి వచ్చిన పౌరులు అందరూ ఆ ముగ్గురిని మిక్కిలి వినయంతో 
చూచారు. అటువంటి సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు. తనవారంతా తన చుట్టూ ఉండటంతో ధృతరాష్ట్రుడు 
మనసులో తాను హస్తినాపురంలోనే ఉన్నట్లుగా భావించాడు. తరువాత ఉత్సాహంగా తన ఆశ్రమానికి వెళ్ళి. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


ఉ. తారక శోభితాంబర విధంబున( బొల్పెసంగంగ నాశ్రమో 


దారతలంబు బంధుజనతాకలనంబున( దాను జంద్రు నొ 


522 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్పార వహించి విస్పురితు€ డై తనరెం గురుభర్త వచ్చి ర 
చ్చేరువ గల్లు తాపసులు చెచ్చెరం బార్జుల( జూచు వేడుకన్‌. 38 


ప్రతిపదార్థం: బంధుజనతా కలనంబునన్‌= చుట్టాలతో నిండి ఉండటంచేత; ఆశ్రమ+ఉదార తలంబు= ధృతరాష్టుడియొక్క 
గొప్ప ఆ(శ్రమ (ప్రదేశం; తారక శోభిత+అంబర విధంబునన్‌= నక్షత్రాలతో (ప్రకాశించే ఆకాశంవలె; పొల్పు= అందం; ఎస 
గంగన్‌= అతిశయించగా; కురుభర్త= ఆ ధృతరాష్ట్రుడు; తాను= స్వయంగా; చంద్రు+ఒప్పు+ఆరన్‌= చంద్రుడియొక్క సౌందర్యం 
అధికంగా; వహించి= ధరించి; విస్పురితుండు+ఐ= (ప్రకాళించేవాడై; తనరెన్‌= ఒప్పుతున్నాడు; ఆ+చేరువన్‌= ఆ సమీపంలో; 
కల్లు= ఉన్న; తాపసులు= మునులు; పార్టులన్‌= పాండవులను; చూచువేడుకన్‌= చూడాలనే కుతూహలంతో; చెచ్చెరన్‌= వేగంగా; 


వచ్చిరి= అక్కడికి వచ్చారు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి బంధువులు మొదలైన జనాలలో నిండి ఉండటంవలన ఆశ్రమ ప్రదేశం నక్షత్రాలతో ప్రకాశిస్తున్న 
ఆకాశంవలె ఉండి అందులో ధృతరాష్ట్రుడు స్వయంగా చంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో కుంతి కొడుకులను 
చూడాలనే కోరికతో ఆ సమీపంలో ఉండే తాపసులు ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చారు. 


విశేషం: అలం: ఉపమ. 


వ. వచ్చినం గని వారల నెల్లను సవినయ ప్రణామంబులం బ్రీతులం జేసి పాండవు లలరు మొగంబులతో ధృత 
రా ష్టుంబరివేష్టించి యుండిరి; వనితాజనంబులు నొక్కనలన నిలిచి; రుచితాసనంబులనున్న యమ్మునులు 
సంజయు నాలోకించి 'ధృతరా షు బంధు జనంబుల నందఅం బేరువేర నేర్పడ మా కెటింగింపవే యని 
యడిగిన నతండు వారల కి ట్లనియె. 39 


ప్రతిపదార్థం: వచ్చినన్‌= రాగా; పాండవులు= పాండురాజు కొడుకులు; కని= చూచి; సవినయ (ప్రణామంబులన్‌= అణకువతో 
కూడిన పాదాభివందనాలతో; వారలన్‌= ఆ తాపసులను; ఎల్లను= అందరినీ; పీతులన్‌+చేసి= సంతోషించినవారుగా చేసి; అలరు 
మొగంబులతోన్‌= వికసించిన ముఖాలతో; ధృతరా[ష్ట్రున్‌= ధృతరాష్రుడిని; పరివేష్టించి+ఉండిరి= చుట్టుకొని ఉన్నారు; 
వనితాజనంబులున్‌= (ద్రౌపది మొదలైన స్రీలు అందరూ; ఒక్కవలనన్‌= ఒక (ప్రక్కగా; నిలిచిరి= నిలుచుని ఉన్నారు; 
ఉచిత+ఆసనంబులన్‌= తమకు తగిన ఆసనాలమీద; ఉన్న= కూర్చున్న; ఆ+మునులు= పాండవులను చూడవచ్చిన మునులు; 
సంజయున్‌= సంజయుడిని; ఆలోకించి= చూచి; ధృతరాష్ట్ర బంధుజనంబులన్‌= ధృతరాష్ట్రుడి చుట్టాలను; అందణన్‌= అందరినీ; 
పేరు పేరన్‌= (ప్రత్యేకంగా ఒక్కొక్కరిని; ఏర్పడన్‌= స్పష్టంగా; మాకున్‌= మాకు; ఎజింగింపవే= తెలుపవలసింది; అని; అడిగినన్‌= 
అడుగగా; అతండు= సంజయుడు; వారలకున్‌= ఆ తపసులతో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడి ఆ(శ్రమానికి వచ్చిన మునులపాదాలకు పాండవులు వినయంగా నమస్కారాలు చేసి వారిని 
సంతోషపెట్టారు. ఆనందంతో విచ్చుకొన్న ముఖాలతో ఆ పాండవులు ధృతరాష్ట్రుడి చుట్టూ కూర్చున్నారు. (ద్రౌపది 
మొదలైన స్రీలు అంతా ఒక ప్రక్కగా నిలబడ్డారు. తమకు తగిన ఆసనాలమీద కూర్చున్న ఆ మునులు సంజయుడిని 
చూచి ధృతరాష్ట్రముని యొక్క చుట్టాలందరిని పేరు పేరునా మాకు తెలియజెప్పు'మని అడిగారు. అప్పుడు వారితో 
సంజయుడు ఇట్లా చెప్పాడు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 523 


సీ. “జాంబూనదచ్చాయ చందంబు వర్ణంబు | గలిగిన పలుచని గనప మేను, 
నుచిత దీర్లత్వ సమున్నత ఘ్రాణంబు । నిడుదలైన విశాల నేత్రములును, 
గంరీరవంబు రేఖయు నొప్ప( జూడ్కికి । నెంతయు వ్రే(గైన యితండు ధర్మ 
తనయుః డెట్టిదనంబు( దనరిన మూ(పులు । నాయత స్పీతంబు లైన బాహు 


తే. వులును వెడందయురంబు నై పొలుచు నితండు । భీము; దుజ్జ్వల సుందర శ్యామ తనువు 
వారణేంద్రు కైవడియును, వారిజముల | యట్టి కనుదోయి గల యితం డర్జునుండు. 40 


ప్రతిపదార్థం: జాంబూనదచ్చాయ= మేలిమి బంగారు కాంతియొక్క; చందంబు= విధం; వర్లంబు= రంగు; కలిగిన= కలిగి 
ఉన్నటువంటి; పలుచని= సన్ననైన; గనపమేనున్‌= ఉన్నతమైన శరీరము; ఉచిత= తగినంత; దీర్భత్వ= పొడుగుతో; సమ్‌+ఉన్నత= 
ఎత్తుగా ఉన్న; ఘ్రాణంబున్‌= ముక్కు; నిడుదలు+ఐన= దీర్థములు అయినటువంటి; విశాల నేత్రములును= పెద్ద కన్నులు; 
కంఠీరవంబు= సింహంయొక్క; రేఖయున్‌= తీరూ; ఒప్పన్‌= ప్రకాశిస్తుండగా; చూడ్కికిన్‌= చూపునకు; ఎంతయున్‌= ఎంతో; ద్రేం 
గు+ఐ= సహించరానివాడైన; ఇతండు= ఈ వ్యక్తి; ధర్మతనయు(డు= ధర్మరాజు; ఎట్ట దనంబును= (మేని) ఎరుపురంగు; 
తనరిన మూ(పులున్‌= ఎత్తయిన భుజ అ(గభాగాలు; ఆయత స్పీతంబులు+ఐన= మిక్కిలి పొడుగై విస్తరించినవైన; బాహువులును= 
భుజాలు; వెడంద+ఉరంబును= విశాలమైన వక్షస్‌స్టలము; ఐ= కలిగి; పొలుచు ఇతండు= (ప్రకాశిస్తున్న ఈ వ్యక్తి భీము(డు= 
భీమసేనుడు; ఉజ్జల= ప్రకాశిస్తున్న; సుందర= అందమైన; శ్యామ= నల్లని రంగు కలిగిన; తనువున్‌= శరీరమూ; వారిజముల+అట్టి= 
పద్మాలవంటి; కనుదోయిన్‌= కన్నుగవయూ; వారణ+ఇంద్రు+కైవడియును= ఉత్తమమైన ఏనుగువంటి తీరు; కల+ఇతండు= 


కలిగిన ఈ వ్యక్తి; అర్జునుండు= అర్జునుడు. 


తాత్సర్యం: మేలిమి బంగారుకు ప్రతిబింబమైన పసిమిరంగు కలిగిన సన్నని శరీరం, తగినంత పొడుగు, ఎత్తూ 
కలిగిన ముక్కు, పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద కన్నులు, సింహం తీరు కలిగి చూపునకు అధికమైన ఇతడు ధర్మరాజు, 
ఎరుపురంగు శరీరం, ఎత్తైన భుజాలు పొడుగ్గా విస్తరించి ఉన్న భుజాలూ, విశాలమైన వక్షస్‌స్టలము కలిగి ఉన్న ఈ వ్యక్తి 
భీముడు, బాగా ప్రకాశిస్తున్న అందమైన నల్లటి శరీరం, తామరలవంటి కన్నులు, గజేంద్రుడి వంటి తీరూ కలిగిన 
ఇతడు అర్జునుడు. 


తే. సుందరాకారమున( దమ కెందు సద్భశు । లొరులు లేమి తెల్లం బగుచుండ గొంతి 
యుభయ పార్శ్వంబు లందు. గూర్చున్న విష్ణు । శతమఖోపముల్‌ వినయభూషితులు కవలు. 41 


ప్రతిపదార్థం: సుందర+ఆకారమునన్‌= అందమైన రూపం విషయంలో; తమకున్‌= తమతో (నకుల సహదేవులతో); సదృశులు= 
సమానమైనవారు; ఒరులు= ఇతరులు; ఎందున్‌= ఎక్కడ కూడా; లేమి= లేకపోవటం; తెల్లంబు= స్పష్టం; అగుచున్‌+ఉండన్‌= 
అవుతుండగా; గొంతి= కుంతియొక్క; ఉభయ పార్ళ (ం౦బులందున్‌= రెండు(ప్రక్కలా; కూర్చున్న= ఆసీనులై ఉన్న; విష్ణు శతమఖ 
ఉపముల్‌= విష్ణువుతోను, ఇంద్రుడితోను, పోలిక కలిగినవారు; వినయ భూషితులు= అణకువే అలంకారంగా కలవారు అయినవారు; 
కవలు= నకుల సహదేవులు. 


తాత్సర్యం: అందమైన రూపంలో తమకు సాటివచ్చేవారు ఎక్కడా లేరనే విషయం స్పష్టమవుతుండగా కుంతికి రెండు 
ప్రక్కలా కూర్చున్న విష్ణుని ఇంద్రుని పోలినవారు, అణకువే అలంకారంగా ఉన్నవారు అయిన ఈ ఇద్దరు నకుల 


సహదేవులు. 


524 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(ఈక 


నీలోత్సల చాయం బోలు మై చాయయు, । నవపద్మదళములC దెవడు మెటు(గు6 
గనుదోయి, మధ్యాత్వమునకు. బ్రవేశించు । ప్రాయంబు, నత్యభిరామ మూర్తి 
యలవడం( గైకొన్న యతులిత సంపద । చందంబు దోపించు చారుగౌర 
వంబును గలుగు నివ్వనిత పాంచాలి; యి। య్యింతి పార్వమున. గట్టెజ్టి మేను 


తే. వనజ సన్నిభ ముఖమునై యినుని మహిమ । యుజ్జ్వలాకృతి దాల్చినట్లున్నయీ ల 
తాంగి నారాయణుని చెలియలు సుభద్ర। నరుని వల్లభ సంయమినాథులార! 42 


ప్రతిపదార్థం: సంయమినాథులార!= శ్రేష్టులైన మునులారా! నీల+ఉత్సలచ్చాయ= నల్ల కలువలయొక్క రంగును; పోలు= 
పోలిన; మై చాయయున్‌= శరీరపు రంగు; నవ పద్మ దళములన్‌= (క్రొత్తగా (వికసించిన) తామరపువ్వుయొక్క రేకులను; తెవడు= 
నిందించేటటువంటి; మెజుంగున్‌+కనుదోయి= కాంతిమంతములైన కనులజంటా; మధ్యాత్వమునకున్‌= మధ్య అనే నాయిక 
యొక్క, లక్షణంలో; ప్రవేశించు= ప్రవేశిస్తున్న; ప్రాయంబున్‌= వయసు; అతి+అభిరామమూర్తి= మిక్కిలి మనోజ్ఞమైన రూపం; 
అలవడన్‌= సిద్దించేటట్టుగా; కైకొన్న= స్వీకరించిన; అతులిత సంపద= సాటిలేని సమృద్దియొక్క; చందంబు= విధం; తో(పించు= 
స్ఫురింపజేసేటటువంటి; చారు గౌరవంబును= గొప్పమన్ననా; కలుగు ఈ+వనిత= కలిగి ఉన్న ఈ (స్తీ పాంచాలి= (ద్రౌపది; 
ఈ+ఇంతి= ఈ (ద్రౌపదియొక్క; పార్భ్వమునన్‌= ప్రక్కన; కడు+ఎజ్జ మేను= మిక్కిలి ఎర్రనైన శరీరం; వనజ సన్నిభ ముఖమును= 
పద్మంతో సమానమైన ముఖము; ఐ= కలిగి; ఇనుని మహిమ= సూర్యుడియొక్క గొప్పతనం; ఉజ్జ్వల+ఆకృతి= ప్రకాశించే 
రూపం; తాల్ఫిన+అట్టు= ధరించిన విధంగా; ఉన్న= ఉన్నటువంటి; ఈ లతాంగి= ఈ తీగబోడి; నారాయణుని చెలియలు= 
శ్రీకృష్ణుడి చెల్లెలు; నరుని వల్లభ= అర్జునుడి భార్య- సుభద్ర. 


తాత్సర్యం: నల్లకలువలవంటి శరీరపు రంగు, అపుడే వికసించిన తామరపూవు రేకులను పరిహసించి (ప్రకాశిస్తున్న 
కళ్ళూ, అపుడే మధ్యా దశలో (ప్రవేశిస్తున్న వయసు కలిగి మనోహరమైన ఆకారాన్ని ధరించిన సాటిలేని సంపదల తీరు 
స్ఫురింపజేసే గొప్ప మన్నన కలిగిన ఈమె ద్రౌపది. (ద్రౌపదికి ప్రక్కన బాగా ఎధ్రనైన శరీరం పద్మంవంటి ముఖం 
కలిగి, సూర్యతేజస్సు రూపు ధరించినట్టుగా ఉన్న ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు, అర్జునుడి భార్య సుభద్ర. 


ఆ. వీరి కెలన( గనక గౌర మధూకాభ । తనువు లొప్పుచున్న వనిత లురగ 
పాండ్య సుతలు, నరుని భార్య; లులూపి చి । త్రాంగద యన( బరంగ నాహ్వయములు. 43 


ప్రతిపదార్థం: వీరికెలనన్‌= ఈ ద్రౌపదీ సుభద్రల (ప్రక్కన; కనక= బంగారంవలె; గౌర= పసుపు పచ్చని; మధూక+ఆభ= 
ఇప్పపూవుతో సమానంగా ఎర్రని; తనువులు= శరీరాలు; ఒప్పుచున్న= (ప్రకాశిస్తున్న; వనితలు= ఆ స్త్రీలు; ఉరగ పాండ్య సుతలు= 
నాగ, కన్యపాండురాజు కూతురు అయినవారు; నరుని భార్యలు= అర్జునుడి సతులు; ఆహ్యయములు= ఆ ఇద్దరి పేర్లు 
ఉలూపి= (ఉరగవనిత) ఉలూపి; చిత్రాంగద= (పాండ్యసుత) చిత్రాంగద; అనన్‌= అనే విధంగా; పరంగున్‌= ఒప్పుతున్నాయి. 


తాత్సర్యం: ఈ [ద్రౌపదీ సుభద్రల ప్రక్కన తమ మేనులు బంగారంవలె పసుపూ, మధూకంవలె ఎరుపు రంగుతో 
ప్రకాశిస్తూ ఉన్నవారు-ఒకరు నాగకన్య, ఇంకొకరు పాండ్యరాజు కూతురు. వీరు అర్జునుడి భార్యలు, ఉలూపి చిత్రాంగద 
అని వీరి పేర్టు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 525 


(ఈక 


ఇందీవరచ్చాయ కెనయైన చాయ నొ । ప్పిన మేను గలుగు నీ భీతహరిణ 
నయన భీముని భార్య; నవ్యచంపక దామ । గౌరాంగి యైన యిక్కనులవదన 
సహదేవు గృహిణి; మేచకనవకువలయ । వర్ణంబునకు సరివచ్చు కాంతి. 
జెలు వైన తనువున. బొలుచు నిన్నలినాయ । తాక్షి మాద్రీదేవి యగ్రతనయు 


తే. _ పత్ని వీరల కెలనం బాపటలు లేక । ధౌతసిత వస్త్ర పరిధానలై తనువుల 
నిభృతి దో(ప(గ నున్నయిన్నెలంత లాంబి । కేయు కోడంద్రు కరుణావిధేయులార! 44 


ప్రతిపదార్థం: కరుణా విధేయులార!= దయకు లోబడిన తాపసులారా!; ఇందీవరచ్చాయకున్‌= నల్ల కలువల కాంతికి; ఎన= 
సాటి; ఐన= అయినటువంటి; చాయన్‌= రంగుతో; ఒప్పిన మేను= ప్రకాశిస్తున్న శరీరం; కలుగు= కలిగి ఉన్న; ఈ భీతహరిణనయన= 
ఈ భయపడ్డ లేడి కన్నులవంటి కన్నులు గల (స్తీ, భీముని పెండ్లాము; నవ్యచంపకదామ గౌర+అంగి= నూతనములైన సంపెంగ 
పూలదండవలె పసుపురంగు శరీరం కలిగినది; ఐన= అయినటువంటి; ఈ+కమలనయన= ఈ తామరవంటి కన్నులు గల (స్ర్తీ; 
సహదేవు గృహిణి= సహదేవుడి భార్య; మేచక నవ కువలయ వర్షంబునకున్‌= నల్లనైన (క్రొత్త కలువపూవు రంగుతో; సరివచ్చు 
కాంతిన్‌= సాటివచ్చే ప్రకాశంతో; చెలువు+ఐన= అందమైనటువంటి; తనువునన్‌= శరీరంతో; పొలుచు= ఒప్పుతున్న; ఈ+నలిన+ 
ఆయత+లఅక్షి= తామరరేకులవలె విశాలమైన కన్నులుగల ఈ (స్తీ; మాద్రీదేవి= మా(ద్రియొక్క; అగ్రతనయు పత్ని= పెద్ద కొడుకు 
నకులుడి భార్య; వీరల కెలనన్‌= ఈ కుంతి కోడళ్ళ ప్రక్కన; పాపటలు= ముత్తయిదువ లక్షణమైన సీమంతాలు; లేక= లేకుండా; 
ధౌత సిత వస్త పరిధానలు= శు భ్రంచేయబడ్డ తెల్లటి వ(స్తాలు ధరించినవారు; ఐ= అయి; తనువుల నిభృతి= శరీరాల గోపనం; 
తోంపంగన్‌.= తోచే విధంగా; ఉన్న= ఉన్నటువంటి; ఈ+నెలంతలు= ఈ స్రీలు; ఆంబికేయు కోడం(డ్రు= ధృతరాష్ట్రుడి కోడళ్ళు. 


తాత్పర్యం: కరుణకు లోబడిన తాపసులారా! నల్లకలువల కాంతికి సాటివచ్చే రంగుతో ఉన్న శరీరంగల ఈమె 
భీముడి భార్య (శ్రీకృష్ణుడితో ఎప్పుడు విరోధించే రాజచమూపతి సోదరి), క్రొత్త సంపంగిపూల దండవలె గౌరవర్షంతో 
ఉన్న శరీరం కలిగిన ఈ పద్మాక్షి సహదేవుడి భార్య (జరాసంధుడి కూతురు). అప్పుడే విచ్చుకొన్న నల్లకలువలతో 
సమానమైన రంగుగల శరీరంతో (ప్రకాశిస్తున్న ఈ పద్మదళనేత్ర (మాద్రి పెద్దకొడుకు) నకులుడి భార్య. వీరికి ప్రక్కగా 
పాపటలు లేకుండా ఉతికిన తెల్లని చీరలు ధరించి శరీరం దాచుకొంటూ ఉన్న ఈ స్త్రీలు ధృతరాష్ట్రుడి కోడళ్ళు (భరత 
భార్యలు). 
తే. వీరి చందంబ యై కడు గారవమున(। దను సుభద్ర వొదువ నున్న తరుణి ద్రోణ 

కర్ణముఖ యోధవీరుల6 గలంచి తెగిన । యట్టి యభిమన్యు ప్రియ యుత్తరాభిధాన. 45 
ప్రతిపదార్థం: వీరి చందంబు+అ= ధృతరాష్ట్రుడి కోడళ్ళ విధమే; ఐ= అయి; సుభద్ర= అత్త అయిన సుభద్ర; తనున్‌= తనను; 
కడున్‌= మిక్కిలి; గారవమునన్‌= (ప్రేమతో; పొదువన్‌= దగ్గరకు తీసికొనగా; ఉన్న= ఉన్నటువంటి; తరుణి= స్రీ; ద్రోణ కర్ల ముఖ 
యోధ వీరులన్‌= (ద్రోణుడు, కరుడు మొదలైన యుద్ద నిపుణులైన పరాక్రమవంతులను; కలంచి= కలతపెట్టి; తెగిన+అట్టి= 
మరణించినటువంటి; అభిమన్యు ప్రియ= అభిమన్యుడి భార్య; ఉత్తరా+అభిధాన= ఉత్తర అనే పేరు కలిగినది. 
తాత్సర్యం: ధృతరాష్ట్రుడి కోడళ్ళవలె భర్త లేని లక్షణాలతో ఉండి, సుభద్ర ఎంతో ప్రేమతో దగ్గరకు తీసికొన్న (స్తీ, 
ద్రోణుడు కర్షుడు మొదలైన మహావీరులనే యుద్దంలో కష్టపెట్టి మరణించిన అభిమన్యుడి భార్య; పేరు ఉత్తర. 


526 శ్రీమదాంధ్ర నుహాభారతము 
వ. అని చూపి చెప్పె, నప్పు డాంబికేయుండు కౌంతేయాగ్రజున కిట్లనియె. 46 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; చూపి= చూపించి; చెప్పెన్‌= చెప్పాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆంబికేయుండు= 


ధృతరాష్ట్రుడు; కౌంతేయ+అ(గ్రజునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అని సంజయుడు ధృతరాష్ట్రుడి బంధువులందరిని చూపించి ఆ తాపసులకు వివరించి చెప్పాడు. అప్తుడు 
ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


సీ, కుశలివై యుండుదే కురువంశ సత్తమ! । పారజనులు జానపదులు. దెఅంగు 
తో నిన్ను ననుసరింతురె? తమ్ము లందటు । సుఖ ముందురే? నీదు సఖులు సుఖులె 
బంధులు సంతోషభరితులే? యిష్ట భృ । త్యులు తగవైన కోర్కులు ఫలింప( 


గ్రాలుదురే? హర్షలీలల( బూర్వ రా । జన్యుల నడవడి సలుపంబడునె? 


ఆ. నయముతోడి యప్పనముల భండారంబు(। బెనుతె? యగ్రహార జనులమీ(ద 
గాలి యైన సుడియంగా నీక యరయుదే? । యనఘ! పుణ్యకీర్తు లతిశయిల్ల. 47 


ప్రతిపదార్థం: కురువంశ సత్తమ!= కురుమహారాజు వంశంలో శ్రేష్టుడా! ధర్మరాజా!; కుశలివి= క్షేమం కలిగినవాడివి; ఐ= అయి; 
ఉండుదు+ఏ?= ఉన్నావా?; పౌరజనులు= ప్రజలు; జానపదులు= పల్లెల్లో ఉండే ప్రజలందరూ; తెజంగుతోన్‌= పద్దతి ప్రకారం; 
నిన్నున్‌= నిన్ను; అనుసరింతురు+ఎ?= అనుసరించుకొని ఉన్నారా?; తమ్ములు= ఏ అనుజులు; అందటున్‌= అంతా; 
సుఖముందురు+ఏ?= సుఖంగా ఉన్నారా?; నీదు సఖులు= నీ మిత్రులు; సుఖులు+ఎ?= సుఖంగా ఉన్నారా?; బంధులు= 
చుట్టాలు; సంతోష+భరితులు+ఏ?= ఆనందంతో నిండి ఉన్నారా?; ఇష్ట భృత్యులు= నీకు ప్రియమైన సేవకులు; తగవు= 
సముచితాలు; ఐన= అయినటువంటి; కోర్కులు= కోరికలు; ఫలింపన్‌= సిద్దించటంతో; హర్షలీలలన్‌= సంతోషంగా; (క్రాలుదురు+ఏ?= 
ఒప్తుతూ ఉన్నారా?; పూర్వ రాజన్యుల= నీకు పూర్వులైన ఉత్తమరాజులు అనుసరించిన; నడవడి= ధర్మమార్షం; చలువ 
బడును+ఎ?= నీ చేతకూడా ఆచరింపబడుతున్నది కదా?; నయముతోడి= న్యాయమైన పద్దతిలో; అప్పనములన్‌= పన్నులతో; 
భండారంబున్‌= కోళాన్ని; పెనుతు+ఎ?= పెంచుతున్నావా?; అనఘ!= పాపరహితుడా! ధర్మరాజా!; పుణ్యకీర్తులు= పుణ్యం కీర్తీ 
అతిశయిల్లన్‌= పెంపొందే విధంగా; అగ్రహార జనుల మీందన్‌= సమ్మానంతో ఇచ్చిన అ(గ్రహారాలలోని ప్రజలమీద; గాలి+ఐనన్‌= 
గాలికూడా; సుడియంగాన్‌+ఈక= సోకకుండా; అరయుదు+ఏ?= కాపాడుతున్నావా? 


తాత్సర్యం: కురువంశంలో శ్రేష్టుడా! నీవు క్షేమంగా ఉన్నావు కదా! పల్లె పట్టణ ప్రజలంతా పద్దతి ప్రకారం నిన్ను 
అనుసరిస్తూనే ఉంటున్నారా? నీ తమ్ముళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా? నీ మిత్రులు సుఖంగా ఉన్నారా? చుట్టాలు 
పూర్తిగా సంతోషంగా ఉన్నారా? నీ కిష్టమైన సేవకులు సముచితమైన కోర్కెలు తీరటంతో సంతోషంగా ఉన్నారా? నీకు 
పూర్వులైన రాజులు నడచిన ధర్మమార్గాన్నే నీవూ అనుసరిస్తున్నావు కదా! న్యాయంగా తీసికొనే పన్నులతో కోశాగారాన్ని 
పెంచుతున్నావా? పాపరహితుడా! ధర్మరాజా! పుణ్యమూ, కీర్తీ పెరిగే విధంగా దేవబ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారాలపై 
గాలికూడా వీచకుండా జాగ్రత్తగా కాపాడుతున్నావా? 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 527 


కు మిత్ర నరపతుల శాత్రవ । ధాత్రీశుల నెమ్మి-బరుసందనమున వశతా 

పాత్రములుగ( జేయుదె? సుచ । రిత్ర! యుదాసీన నృప పరీక్ష నడచునే? 48 
ప్రతిపదార్థం: సుచరిత్ర!= మంచి నడవడికలవాడా! ధర్మరాజా! మిత్ర నరపతులన్‌= నీకు మిత్రులైన; రాజులనూ; శాత్రవ 
ధాత్రీ+ఈశులన్‌= శత్రువులైన రాజులనూ; నెమ్మిన్‌= (ప్రేమతో; పరుసందనమునన్‌= కాఠిన్యంతో; వశతా పాత్రములుగన్‌= నీకు 
వశమయ్యే వారినిగా; చేయుదు+ఎ?= చేస్తున్నావా?; ఉదాసీన నృప పరీక్ష= తటస్టులైన రాజులను గూర్చిన పరీక్ష; నడచున్‌+ఏ?= 
కొనసాగుతుందా? 


తాత్సర్యం: ఉత్తమమైన నడవడి కలిగిన ధర్మరాజా! మిత్రులైన రాజులను (ప్రేమతో, శత్రువులైన రాజులను కారిన్యంతో, 
నీకు వశంలో ఉండేటట్లుగా చేసికొంటున్నావు కదా! మిత్రులూ, శత్రువులూ కాకుండా తటస్థంగా ఉండే రాజులను 
గూర్చి జాగ్రత్తగా పరీక్ష జరుపుతున్నావు కదా! 


క దేవతల కతిథులకు( బితృ । దేవతలకు( బూజనముల( దృప్తి యొనర్తే? 
యీ వసుధ. జతుర్వర్ణ జ । నావళులు నిజోచితక్రియల( దగ మనునే? 49 


ప్రతిపదార్థం: పూజనములన్‌= తగిన అర్భనలతో; దేవతలకున్‌= దైవాలకు; అతిథులకున్‌= ఆకలి దప్పి మొదలగు వాటితో 
వచ్చినవారికి; పితృదేవతలకున్‌= దేవతలైన తన వంశంలో పూర్వ వ్యక్తులకు; తృప్తి= సంతోషాన్ని; ఒనర్తు+ఏ?= కలిగిస్తున్నావా?; 
ఈ వసుధన్‌= ఈ భూమిమీద; చతుర్‌+వర్ల ఆవళులు= బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా నాలుగు వర్ణాలకు సంబంధించిన 
ప్రజాళి; నిజ+ఉచిత క్రియలన్‌= తమకు తమకు తగిన పనులతో; తగన్‌= ధర్మయుక్తంగా; మనున్‌+ఏ?= జీవిస్తున్నది కదా? 
తాత్పర్యం: దేవతలను, అతిథులను, పితృదేవతలను పూజలతో తృప్తి పరుస్తున్నావు కదా! ఈ భూమిపై నున్న నాలుగు 
వర్ణాల ప్రజలు తమ తమ వృత్తులలో ధర్మబద్దంగా జీవిస్తున్నారా? 


తే. బాలురకును దుర్దలులకు భామినులకు । వృద్దులకును మనంబుల వెటిపు లేని 
యట్టి మెలంకువ గలిగెడునట్లు గాంగ; నడచునే యాజ్ఞ పురమున బుడమియందు.' 50 


ప్రతిపదార్థం: బాలురకున్‌= పిల్లలకు; దుర్చలులకున్‌= బలహీనులకు; భామినులకున్‌= స్రీలకు; వృద్దులకున్‌= ముసలివారికి; 
మనంబులన్‌= మనసులలో; వెణవు= భయం; లేని+అట్టి= లేనటువంటి; మెలంకువ= జాగరూకత; కలిగెడు+అట్టు+కాంగన్‌= 
సంభవించే విధంగా; ఆజ్ఞ= నీ ఆదేశం; పురమునన్‌= రాజధానిలోను; పుడమియందున్‌= రాజ్యంలోనూ; నడచున్‌+ఏ?= 
సాగుతున్నదా? 


తాత్సర్యం: పిల్లలు, బలహీనులు, స్రీలు, వృద్దులు, మనసులో భయంలేకుండా జీవించే విధంగా నీ ఆజ్ఞలు నగరంలోను, 
రాజ్యంలోను చెల్లుతున్నాయి కదా? 


క, అనినవినియానృపతి య। జ్ఞనపతితో నిట్టు లనియె “జగదీశ్వర! నీ 
వినుతోపదేశమున భవ । దనుయుక్తము లెల్ల నడచు నవికలభంగిన్‌.' 51 


528 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= ధృతరాష్ట్రుడు ఆ విధంగా పలుకగా; ఆ నృపతి= ఆ ధర్మరాజు; విని= ఆలకించి; ఆ+జనపతితోన్‌= ఆ 
ధృతరాష్ట్ర నరనాథుడితో; ఇట్టులు= ఈ ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు; జగత్‌+-ఈశ్వర!= మహారాజా!; నీ వినుత ఉపదేశమునన్‌= 
నీవు చేసిన గొప్ప రాజధర్మ ఉపదేశంవలన; భవత్‌+అనుయుక్తములు= నీవు (ప్రశ్నించినవి; ఎల్లన్‌= అన్నీ; అవికలభంగిన్‌= లోటు 


లేని విధంగా; నడచున్‌= జరుగుతున్నాయి. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు ఆ విధంగా ప్రశ్నించగా విని ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు; 'మహారాజా! ఇపుడు నీవు 
ప్రశ్నించిన విషయాలు అన్నీ నాకు నీవు చేసిన రాజనీతి ఉపదేశం మూలంగా ఏ లోటు లేకుండా సాగుతున్నాయి. 


వ. అని పలికి యిట్లనియె. 52 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పలికి= చెప్పి; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 

తాత్పర్యం: ధృతరాష్ట్రుడి ప్రశ్ళలకు ఆ విధంగా సమాధానం చెప్పిన ధర్మరాజు ధృతరాష్ట్రుడితో మళ్ళీ ఇట్లా 
అన్నాడు. 

క. “ఆయాసము సైరింపని । మీ యొడలు తపఃక్రియలకు మెయికొనియెనె? భూ 


నాయక! శుశ్రూష దగం । జేయునొకో గొంతి డప్పిం జెందక మీకున్‌. 53 


ప్రతిపదార్థం: భూనాయక!= ధృతరాష్ట్ర మహారాజా! ఆయాసము= (శ్రమను; సైరింపని= ఓర్వలేని; మీ+ఒడలు= తమ శరీరం; 
తపస్‌+క్రియలకున్‌= తపశ్చర్యలకు; మెయికొనియెన్‌+ఎ!= పూనుకొన్నది కదా!; గొంతి= కుంతీదేవి; డప్పిన్‌= అలసట; చెందక= 
లేకుండా; మీకున్‌= తమకు; తగన్‌= తగు విధంగా; శుశ్రూష= సేవ; చేయున్‌+ఒకో?= చేస్తున్నది కదా? 


తాత్పర్యం: 'రాజా! కష్టాలను తట్టుకోలేని మీ శరీరం శరీర క్లేశ కారణమైన ఉపవాసాది వ్రతనియమాలకు పూనుకొన్నది 
కదా! కుంతి అలసట లేకుండా మీకు అర్హమైన విధంగా సేవలు చేస్తున్నది కదా! 


క. మా పెద్దతల్లి యలజడి । కోపి తపోవృత్తి గడపుచున్నదియె? సుత 
వ్యాపాదనకారుల మము. । బాపాత్ముల( దలంచి యెట్లు పలుకునొ మీతోన్‌? 54 
ప్రతిపదార్థం: మా పెద్దతల్లి= మా జ్యేష్టమాత; అలజడికిన్‌= (శ్రమకు; ఓపి= ఓర్చుకొని; తపోవృత్తిన్‌= నియమవంతమైన ప్రవర్తనం; 


కడపుచున్నది+ఎ?= గడుపుతున్నదా?; సుతవ్యాపాదన కారులన్‌= కొడుకులను మరణంపాలు చేసిన; పాప+ఆత్ములన్‌= 
దురాత్ములైన; మమ్మున్‌= మమ్ములను; తల(చి= స్మరించి; మీతోన్‌= తమతో; ఎట్టు= ఏ విధంగా; పలుకున్‌+ఒ!= మాటాడుతుందో! 


తాత్పర్యం: మా పెద్దమ్మ గాంధారి బాధల కోర్చుకొని తపస్సు ఆచరిస్తున్నదా? తన కొడుకులను చంపిన దుర్మార్గులుగా 
మమ్ములను తలచుకొని మీతో ఏమంటున్నదో. 


ఆ. సంజయుండు తపము జాలికి( జాలి వ । ర్తిల్లుచున్నవాండె? ధీరచిత్తు. 
డిచట లేండు విదురు€ డెచటి కేందినవాండొ? | యతని. జూడ వలయు నధిప! నాకు.” 55 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 529 


ప్రతిపదార్థం: సంజయుడు= సంజయుడు; తపము జాలికిన్‌= తపస్సువలన కలిగే (శ్రమకు; చాలి= ఓర్చుకొని; వర్తిల్లుచున్‌+ఉన్నవా( 
డె?= తపస్సు చేస్తూ ఉన్నాడా?; అధిప!= రాజా!; ధీరచిత్తుండు= నిర్వికారమైన మనస్సు కలిగినవాడు; విదురుండు= విదురుడు; 
ఇచటన్‌+లేండు= ఇక్కడ మీతోపాటు కనిపించటం లేదు; ఎచటికిన్‌= ఎక్కడికి; ఏంగినవాండయ+జఒ?= వెళ్ళాడో?; నాకున్‌= నాకు; 
అతనిన్‌= ఆ విదురుడిని; చూడన్‌ వలయున్‌= చూడాలి. 


తాత్పర్యం: సంజయుడు తపస్సువలన (శ్రమకు ఓర్చుకొంటున్నాడా! రాజా! దృఢమైన చిత్తం కలిగిన విదురుడు ఇక్కడ 
లేడు; ఎక్కడికి వెళ్ళాడు? నేను అతడిని చూడాలి.” 


వ. అనుటయు ధృతరా ష్లు(డు ధర్మతనయుతోడ. 56 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ధర్మరాజు పలుకగా; ధృతరాష్ట్రుడు; ధర్మతనయుతోడన్‌= ధర్మరాజుతో (ఇట్టా అన్నాడు). 
తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా అనగానే ధృతరాష్ట్రుడు ధర రాజుతో, ఇట్టా అన్నాడు (తరువాతి పద్యంతో అన్యయం.) 


సీ. “ఏందపంబున కోరు నెంతయు; శుశ్రూష । యలయక గొంతి మా కాచరించు; 
వినుము! గాంధారియు ననఘచరిత్ర త । పోనిష్ట కోర్టు; నిమ్మాననీయ 
మిము దలంచిన యప్పు మెచ్చి దీవించు; సం। జయుడు ప్రాజ్ఞుడు; తపశ్చరణమునకు 
విసువ(డు; మము. బాసి విదురుC డెచ్చట నేని(। జరియించు మునిజనాశ్చర్యకారి 


©. యగుచు; జలము లనిల మాహారముగ( గొను; । నవియు నదియు. గొనక యయిన నుండు; 
శూన్య విపినమున విదైన్య స్వతంత్ర సం । చారియై వసించు. గౌరవేంద్ర! 57 


ప్రతిపదార్థం: కారవ+ఇంద్ర!= కురువంశ (శ్రేష్టుడా! ధర్మరాజా!; ఏను= నేను; తపంబునకున్‌= తపస్సుకు; ఓర్తున్‌= సహిస్తాను; 
గొంతి= కుంతీదేవి; మాకున్‌= మాకు; శుశూష= సేవ; అలయక= అలసటలేకుండా; ఆచరించున్‌= చేస్తుంది; వినుము= వినుము; 
ఎంతయున్‌= చాలాబాగా; ఆచరించున్‌= చేస్తున్నది; అనఘ చరిత్ర!= పాపం లేని నడవడి కలవాడా! ధర్మరాజా!, వినుము= (ఈ 
అంశం (శ్రద్దగా విను; ఈ+మాననీయ= గౌరవింపదగిన; గాంధారియున్‌= గాంధారికూడా!; తపోనిష్టన్‌= (శ్రద్దగా తపసు చేయడంతో; 
ఓర్చున్‌= సమర్భురాలై ఉన్నది; మిమున్‌= మిమ్మల్ని (పాండవులను); తలంచిన అప్టు= స్మరించిన సందర్భంలో; మెచ్చి= మిమ్మల్ని 
ప్రశంసచేసి; దీవించున్‌= మేలు కలిగేటట్టుగా ఆశీర్వదిస్తుంటుంది; సంజయుండు= సంజయుడు; ప్రాజ్ఞండు= అన్నీతెలిసినవాడు; 
(కాబట్టి) తపస్‌ చరణమునకున్‌= తపస్సు ఆచరించటంలో; విసువండు= విసుగుపడడు; విదురుండు= విదురుడు; మమున్‌= 
మమ్మల్ని; (ధృతరాష్ట్రాదులను) విడిచి= వదలిపెట్టి; ఎచ్చటికిన్‌+ఏని(న్‌)= ఎక్కడెక్కడో; చరియించున్‌= తిరుగుతుంటాడు; 
ముని-జన-ఆశ్చర్య-కారి+అగుచున్‌= తాపసులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నవాడై; జలములు= నీళ్ళూ; అనిలమున్‌= గాలీ; 
ఆహారము గన్‌= భోజనంగా; కొనున్‌= స్వీకరిస్తుంటాడు; అవియున్‌= ఆ నీళ్ళూ; అదియున్‌= ఆ గాలీ కూడా; కొనక= స్వీకరించకుండా 
కూడా; ఉండున్‌= ఉంటాడు; శూన్య-విపినమునన్‌= నిర్మానుష్యమైన, అడవిలో; వి-దైన్య= స్వతం(త్ర; సంచారి= విచారం లేకుండా, 


స్వేచ్చగా తిరిగేవాడు; ఐ= అయి; వసించున్‌= ఉంటాడు; 


తాత్సర్యం: ధర్మరాజా! నేను తపస్సు ఆచరించటానికి సమర్గుడనై ఉన్నాను. మాకు కుంతి అలుపు లేకుండా, ఎంతో 
చక్కగా సేవలు చేస్తున్నది పాపం (దోషం) లేని వర్తనం కలవాడా (జాగ్రత్తగా వినుము) (మీకు) పూజ్యురాలయిన 


530 శ్రీమదాంధ్ర నుహాభారతము 


గాంధారి కూడా తపస్సు శ్రద్ధగా చేసికొనే సామర్థ్యం కలిగి ఉన్నది. మీరు గుర్తుకు వచ్చినప్పుడు ఈమె మిమ్మల్ని 
పొగడుతూ మీకు మేలు కలగాలని ఆశీర్వదిస్తుంటుంది. సంజయుడు బుద్దిమంతుడు. తపస్సు ఆచరించటంలో ఏ 
మాత్రమూ వెనుదీయడు. ఇంక విదురుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. మునులకు సైతం 
వింత అనిపించే విధంగా, నీళ్ళూ, గాలీ మాత్రమే ఆహారంగా తీసికొంటాడు. ఒక్కొక్కసారి అది కూడా తీసికొనకుండానే 
ఉంటాడు. మనుష్యులు తిరగని అడవిలో నిర్విచారంగా స్వేచ్చగా (తిరుగుతూ) ఉంటాడు. 


క _ జఒక్కొకమరి డబ్బాటీ। చక్కటింగాన నగు ననియె జనవర తోంచెన్‌ 
గ్రక్కున నప్పుడ విదురుం । డక్కౌంతేయాగ్రజున కనతిదూరమునన్‌. 58 


ప్రతిపదార్థం: ఒక్క+ఒకమరి= ఒక్కొక్క పర్యాయం; డబ్బాటు= ఆకస్మికంగా; ఈ చక్కటిన్‌= ఈ ప్రదేశంలో; కానన్‌-అగున్‌= 
(ఆ విదురుడు) కనబడతాడు; అనియెన్‌= అని (ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో) అన్నాడు; జనవర!= ఓ జనమేజయ మహారాజా!; 
అప్పుడు+అ= (ధృతరాష్ట్రుడు చెప్పిన) ఆ సమయంలోనే; ఆ+కౌంతేయ+అ(గ్రజునకున్‌= కుంతి కొడుకులలో పెద్దవాడైన ఆ 
ధర్మరాజుకు; అనతిదూరమునన్‌= (మరీ దూరంగా కాకుండా) కొంచెం దూరంలో; (గ్రక్కునన్‌= ఆకస్మికంగా; విదురుండు= 
విదురుడు; తోణెన్‌= కనపడ్డాడు; 


తాత్పర్యం: ఒక్కొక్కసారి (గుబాలున) అప్రయత్నంగా ఈ ప్రదేశంలో కూడా కనబడుతాడు విదురుడు” అని 
ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో అన్నాడు. అదే సమయంలో కొంచెం దూరంలో ఆ విదురుడు హఠాత్తుగా ధర్మరాజుకు 


వ. కాంతారధూళి మలినాంగుండును జటీభూతకేశపాశుండును దిగంబరుండును నగు విదురుం డట్లు దోంచి 
యయ్యాశ్రమంబున నున్నజనంబులం గని మగుడి పోవంజూచె; ధర్మతనయుండు తన యనుచరుల నిలువుం 
డనుచుణా నొక్కరుండును సత్వరంబుగా నవ్వినుత ప్రభావుని వెనుకం జనియె; నతండు గుల్మాంత రితుం 
డగుచుం దో(చుచు( బోవం బోవ నప్పాండ వాగ్రజుం డెలుంగెత్తి 'యో విదుర! నిలునిలు; మేను యుధిష్టిరుండ; 
నిన్ను. గాన వచ్చితి 'నని పలుకుచుం బాటిన నమ్మహాత్ముండు మరలి కనుంగొని వివిక్త ప్రదేశంబున నొక్క 
పాదపంబు చేరి నిలిచిన. 59 


ప్రతిపదార్థం: కాంతార= అడవిలోని; ధూళి= దుమ్ముచేత; మలిన= మట్టిగొట్టుకొన్న; అంగుండును= (శరీర) అవయవాలు 
కలవాడూ; జటీ భూత= జడలుగా ఏర్పడిన (జడలు గట్టిన); కేశ= తలవెంట్రుకల యొక్క; పాశుండును= సమూహం కలవాడూ; 
దిగంబరుండును= ఒంటిమీద గుడ్డలు లేనివాడూ; అగు= అయినటువంటి; విదురుండు= విదురుడు; అట్టు= ఆ ప్రకారంగా 
ఆకస్మికంగా; తోంచి= (ధృతరాష్ట్రాశ్రమంలోని జనులకు) కనబడి; ఆ+ఆ[(శ్రమంబునన్‌= ఆ ధృతరాష్ట్రుడి తపోవనంలో; ఉన్న= 
(క్రొత్తగా చేరి) ఉన్నటువంటి; జనంబులన్‌= (చాలా మంది) మనుష్యుల్ని; కని= చూచి; మగిడి= వెనక్కు తిరిగి; పోవన్‌ చూచెన్‌= 
(పోదామనుకొన్నాడు) పోతున్నాడు; ధర్మతనయుండు= ధర్మరాజు; తన-అనుచరులన్‌= తనను వెన్నంటి ఉండే జనాన్ని; 
నిలువుండు= (నా వెంట రావద్దు) ఇక్కడ నిలిచి ఉండండి; అనుచున్‌= అని చెప్తూ; తాను-ఒక్కరుండును= తాను (ధర్మరాజు) 
ఒక్కడు మాత్రమే; సత్వరంబుగాన్‌= వేగంగా; ఆ+వినుతప్రభావుని= ప్రశంసించబడే గొప్పతనం కలిగిన ఆ విదురుడి యొక్క; 
వెనుకన్‌= వెనకే; చనియెన్‌= వెళ్ళాడు; అతండు= ఆ విదురుడు; గుల్మ-అంతరితుండు= తీగ పాదలలో కనబడకుండా ఉన్నవాడు; 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 531 


అగుచున్‌= అవుతూ; తోయచున్‌= నడుమనడుమ కనబడుతూ; పోవన్‌-పోవన్‌= ఇంకా ఇంకా ముందుకి వెళ్ళుతూ ఉంటే; 
ఆ+పాండవ అ(గజాండు= ఆ ధర్మరాజు; ఎలుంగు+ఎత్తి= గొంతెత్తి (గట్టిగా); ఓవిదురా!= ఓవిదురా!; నిలు-నిలుము= నిలబడుము 
నిలబడుము; ఏను= నేను; యుధిస్టిరుండన్‌= ధర్మరాజును; నిన్నున్‌= నిన్ను; కానన్‌= చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను; అని 
పలుకుచున్‌= అని అంటూ; పాటినన్‌= విదురుడి వెంట పరుగెత్తుతుంటే; ఆ+మహాత్ముండు= గొప్పవాడైన ఆ విదురుడు; 
మరలి= వెనక్కు (ధర్మరాజు) వైపు తిరిగి; కనుంగొని= (ధర్మరాజును) చూచి; వివిక్త ప్రదేశంబునన్‌= జనా లెవ్వరూ లేని చోట; 
ఒక్క పాదపంబు= ఒకానొక చెట్టు వద్దకు; చేరి= చేరుకొని; నిలిచినన్‌= ఆగి ఉండగా. 


తాత్పర్యం: అడవిలోని దుమ్ముతో, ఒళ్ళంతా మట్టి గొట్టుకొని పోయి, జడలు గట్టిన జుట్టుతో దిగంబరంగా ఉన్న 
విదురుడు ఆ విధంగా అకస్మాత్తుగా కనబడి ఆ ఆశ్రమంలో (కొత్త) జనాలను చూచి వెనుకకు తిరిగి వెళ్ళిపోసాగాడు. 
అప్పుడు ధర్మరాజు తన అనుచరులను వెంటరాకుండా అక్కడే నిలిచి ఉండండని చెప్పుతూ ఒక్కడే ఆ విదురుడి 
వెంట వెళ్ళాడు. ఆ విదురుడు పొదలలో దూరి నడుమ నడుమ కనబడుతూ, ముందు ముందుకు వేగంగా వెళ్ళుతున్నాడు. 
అప్పుడు ధర్మరాజు గొంతెత్తి పెద్దగా 'ఓ విదురా! ఓ విదురా! ఆగుము ఆగుము నేను ధర్మరాజును. నిన్ను చూద్దామని 
వచ్చాను” అని అరుస్తూ విదురుడి వెంట పరుగెత్తుతున్నాడు. అప్పుడు విదురుడు వెనుకకు తిరిగి ధర్మరాజును చూచి 
ఏకాంతంగా ఉండే చోట ఒకానొక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆగి నిలుచున్నాడు. 


విదురుడు యోగమార్గంబున ధర్మరాజునందు( గలియుట (సం.15-33-22) 


(ఈక 


ధర్మతనూజుండు తత్సమీపంబున । కేగి యయ్యోగి కట్టెదుర నిలిచి 

యాతండు నయనంబు లర్ధమీలితములై । యుండంగ నూరక యున్న గాంచి 
“నిర్మలాత్మక ! యేను ధర్మసూనుండ; నన్ను( । గనువిచ్చి చూడవే! యనుడు నతండు 
టెప్పల నెగయించి యప్పాండవోత్తము(। దప్పక చూచి యుదాత్త యోగ 


తే. బలము గైకొని యింద్రియములను బ్రాణ । ములను నింద్రియములు. బ్రాణములను గలిపి 
నిజశరీరంబు విడిచి యా నృపతి తనువు । సొచ్చె( దేజోమయత్వవిస్పూర్తి మెజియ. 60 


ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; తద్‌-సమీపంబునకున్‌= ఆ విదురుడి దగ్గరకు; ఏంగి= వెళ్ళి; ఆ+యోగి= ధ్యానంలో 
నిమగ్నుడైన ఆ విదురుడి యొక్క; కడు+ఎదురన్‌= ఎట్ట ఎదురుగా; నిలిచి= నిలువబడి; అతండు= ఆ యోగి (విదురుడు); 
నయనంబులు= కళ్ళు; అర్హ-మీలితంబులు= సగం మూయబడినవి; ఐ-ఉండంగన్‌= అయిఉండగా; ఊరక-ఉన్నన్‌= నిర్వికారంగా 
ఉండగా; కాంచి= (ధర్మరాజు) చూచి; నిర్మల+ఆత్మక= స్వచ్చమైన మనసు కలవాడా! (విదురా); ఏను= నేను; ధర్మసూనుండన్‌= 
ధర్మరాజును; నన్నున్‌= నన్ను; కనువిచ్చి= కళ్ళు తెరిచి; చూడవే= చూడవలసింది; అనుడున్‌= అని ధర్మరాజును; పల్క(గా= 
(వేడుకొనగా); అత(డు= విదురుడు; టెప్పలన్‌= కనురెప్పల్ని; ఎగయించి= ఎత్తి; ఆ+పాండవ+ఉత్తమున్‌= ఆ ధర్మరాజును; 
తప్పక= నిశితంగా (దీర్భంగా); చూచి= చూచి; ఉదాత్త-యోగ-బలము= గొప్పదయిన యోగ శక్తిని; కైకొని= ఆ(శయించి; 
ఇంద్రియములను= ధర్మరాజుయొక్క బాహ్యాంతరింద్రియాలలో; (ప్రాణములను= ధర్మరాజు ప్రాణాలతో; ఇంద్రియములన్‌= 
తన (విదురుడి) ఇంద్రియాలూ; (ప్రాణములున్‌= తన (విదురుడి) ప్రాణాలూ; కలిపి= సంయోగం చెందేటట్లు చేసి; నిజశరీరంబు= 
తన (విదురుడి) శరీరాన్ని; విడిచి= వదలి పెట్టి; తేజన్‌+మయత్వ-విస్ఫూర్తి= తేజస్సుతోనిండినట్టు తళుకులు; మెజయన్‌= 
ప్రకాశించగా; ఆ నృపతి తనువున్‌= ఆ ధర్మరాజుయొక్క శరీరాన్ని; చొచ్చెన్‌= ప్రవేశించాడు; 


532 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు విదురుడి దగ్గరకు వెళ్ళి అతడికి ఎదురుగా నిలబడ్డాడు. యోగి అయిన ఆ విదురుడు అరమూసిన 
కన్నులతో మాటాడకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. అది చూచి ధర్మరాజు-'స్వచ్చమైన హృదయం కలవాడా! నేను 
ధర్మరాజును. కనులు తెరిచి నన్ను చూడు' అని ప్రార్థించాడు. అపుడు విదురుడు మెల్లగా కనురెప్పలెత్తి ధర్మరాజును 
తదేకంగా చూస్తూ యోగశక్తితో తన ఇంద్రియాలను ధర్మరాజు ఇంద్రియాలలోనూ, తన ప్రాణాలను ధర్మరాజు 
ప్రాణాలలోనూ కలిపి, తన శరీరం విడిచిపెట్టి, కాంతిమయమైన రూపంతో ఆ ధర్మరాజు శరీరంలో ప్రవేశించాడు. 


ఆ. వినుము ధర్మపుత్రు తనువున. గాంతియు । లావు నప్పు డగ్గలంబు లయ్యె, 

నొలసె బుద్ది యధిక బల; మట్టు లగు టత.। దెటింగి చోద్యమంది యెలమి నొందె. 61 
ప్రతిపదార్థం: వినుము= జనమేజయమహారాజా! వినుము; అప్పుడు= విదురుడు ధర్మరాజు శరీరంలో ప్రవేశించినపుడు; ధర్మపుత్రు= 
ధర్మరాజు యొక్క; తనువునన్‌= శరీరంలో; కాంతియున్‌= తేజస్సూ; లావును= శక్తీ; అగ్గలంబులు= అధికములు; అయ్యెన్‌= 
అయ్యాయి; బుద్ది= ప్రతిభ; అధిక బలము= అధికమైన పటుత్వాన్ని; ఒలసెన్‌= పొందింది; అట్టులు అగుట= తాను అధిక శక్తి 
మంతుడు కావటం; అతండు= ఆ ధర్మరాజు; ఎటింగి= (గ్రహించి; చోద్యము= ఆశ్చర్యం; అంది= పొంది; ఎలమిన్‌= సంతోషాన్ని; 
ఒందెన్‌= పొందాడు. 


తాత్పర్యం: విదురుడు ధర్మరాజులో కలిసిన తర్వాత ధర్మరాజు శరీరానికి కాంతీ, శక్తీ అధికమయ్యాయి. బుద్ది ఇంకా 
బలవంతమయింది. అట్లా కావటం (గ్రహించి ధర్మరాజు ఆశ్చర్యంతో సంతోషించాడు. 
క. తదనంతరంబ యప్పతి । విదురశవము మ్రాను సెంది వికృతరహితమై 

నిదురమెయి నొటిగియున్న ప । గిది నుండం జూచి యగ్నికృత్యము నడపన్‌. 62 
ప్రతిపదార్థం: తద్‌-అనంతరంబు+అ= ఆ తర్వాత; ఆ+పతి= ఆ ధర్మరాజు; విదురశవము= విదురుడి (ప్రాణంలేని) శరీరం; 
వాను చెంది= చలనరహితమై; వికృత-రహితము-ఐ= మార్పు చెందినది కానిదై (మార్చులేకుండా; నిదురమెయిన్‌= నిద్రతో; 


ఒజగి ఉన్నపగిదిన్‌= వాలిపోయిన విధంగా; ఉండన్‌= ఉండగా; చూచి= చూచి; అగ్నికృత్యము= అగ్నికార్యం (దహనం); నడపన్‌= 
ఆచరించటానికి ఊహచేశాడని (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఆ తరువాత విదురుడి శవం చలించకుండా, ఏ మార్పూ చెందకుండా (ప్రాణం ఉన్నప్పటి వలెనే) నిద్రతో 
వాలిపోయిన విధంగా ఉండటం చూచి ధర్మరాజు ఆ విదురుడి శరీరానికి అగ్నికార్యం (దహనం) చేయదలచాడు. 


చ. తలంచిన మింట నొక్కలుంగు 'ధర్మతనూజ! యతిత్వ గౌరవో 
జ్ఞ్వలుని కళేబరంబునకు వహ్నివిధాన మొనర్హు టర్దమే? 
వలిదని మోసె; నమ్మనుజవల్లభు( డప్పని దక్కిపోయి భ్రా 
తలకును దండ్రికిన్‌ సువిదితంబుగ నంతయునుం గ్రమంబునన్‌. 63 


ప్రతిపదార్థం: తల(చినన్‌= అనుకోగా; మింటన్‌= ఆకాశంలో; ఒక్క+ఎలుంగు= ఒకానొక స్వరం (ఇట్లా వినబడ్డది); ధర్మతనూజ!= 
ధర్మరాజా!; యతిత్వ-గౌరవ+ఉజ్ఞ్యలుని= యతి లక్షణాల ఆధిక్యం చేత (ప్రకాశించే విదురుడియొక్క; కళేబరంబునకున్‌= 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 533 


శరీరానికి; వహ్ని-విధానము= అగ్నికార్యం; ఒనర్చుట= చేయటం; అర్హము+ఏ?= తగునా?; వలదు= ఆవిధంగా (దహనం) 
చేయవద్దు; అని= అనే విధంగా; మోసెన్‌= ధ్వనించింది; ఆ+మనుజవల్లభుండు= ఆ (ధర్మరాజు; ఆ+పని= విదురుడి శరీరాన్ని 
దహనం చేసే పని; తక్కి= మానుకొని; పోయి= తిరిగి (ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి) వెళ్ళి; భ్రాతలకున్‌= భీముడు మొదలైన 
సోదరులకూ; తం(డ్రికిన్‌= పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుడి ఆ(శ్రమానికి)వెళ్ళి; (భ్రాతలకున్‌= భీముడు మొదలైన సోదరులకూ; 
తండ్రికిన్‌= పెదతండ్రి అయిన ధృతరాష్ర్రుడికీ; సువిదితంబుగన్‌= స్పష్టంగా; అంతయునున్‌= విదురుడి సమక్షంలో జరిగిన 
వృత్తాంతం అంతా; క్రమంబునన్‌= మొదటినుండి ఒక వరుసలో, (తరువాతి వచనంతో అన్వయం) 


తాత్పర్యం: విదురుడి శరీరానికి అన్ని సంస్కారం చేయాలని ధర్మరాజు అనుకొనగా, అప్పుడు ఆకాశంలోనుండి 
ఒకానొక స్వరం “ధర్మరాజా! యతిధర్మపు గొప్పదనంతో (ప్రకాశించే విదురుడి దేహాన్ని దహనం చేయటం తగునా? ఆ 
విధంగా చేయవద్దు” అని ధ్వనించింది. అప్పుడు ధర్మరాజు ఆపని మానుకొని తిరిగి (ధృతరాష్ట్రుడి ఆ(శ్రమానికి) వెళ్ళి 
అక్కడ ఉన్న తమ్ముళ్లతోనూ, తండ్రితోనూ జరిగిన సంఘటన అంతా (క్రమంగా చెప్పాడు”. 


వ. ఎల్లవారును వినుచుండం జెప్పిన నందటు నద్దుత రసంబున మునింగిరి; పదంపడి ధృతరాషుం డామంత్ర 
ణంబు సేయ మునిజనులు నిజనివాసంబులకుం జనిరి; తదనంతరంబ యాంబికేయుండు ధర్మనందనుని 
తోడ. 64 
ప్రతిపదార్థం: ఎల్లవారును= ద్రౌపదీ ప్రభృతులైన (స్తీ జనమూ, పాండవులను చూడవచ్చిన తాపసులూ అందరూ; వినుచుండన్‌= 
వింటుండగా; చెప్పినన్‌= విదురుడి వృత్తాంతాన్ని ధర్మరాజు చెప్పగా; అందజున్‌= అక్కడివారందరూ; అద్భుతరసంబునన్‌= 
అద్భుతం అనే రసంలో; మునింగిరి= మునిగిపోయారు; పదంవడి= తర్వాత; ధృతరాషుండు= ధృతరాష్ట్రుడు; 


ఆమం(త్రణంబు-చేయన్‌= వీడ్కోలు చెప్పగా; మునిజనులు= పాండవులను చూడవచ్చిన తాపసులు; నిజవాసంబులకున్‌= తమ 
తమ నివాసస్థలాలకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+అ= ఆతర్వాత; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; ధర్మనందనుని 


తోడన్‌= ధర్మరాజుతో (ఇట్టా అన్నాడు). 
తాత్పర్యం: (ద్రౌపది మొదలైన (స్తీ జనమూ పాండవులను చూడవచ్చిన తాపసులు అందరూ వింటుండగా, 
తమ్ములతోనూ, ధృతరా(స్టుడితోనూ ధర్మరాజు విదురుడి వృత్తాంతం అంతా క్రమంగా చెప్పాడు. అది విని వారంతా 
ఆశ్చర్యంలో మునిగిపోయారు. తరువాత ధృతరాష్ట్రుడు వీడ్కోలు చెప్పగా (పాండవులను చూడటానికి వచ్చిన) తాపసులు 
తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. (తరువాతి పద్యంతో 
అన్వయం) 
సీ, “భరతకులోత్తమ! ఫలమూలముల నుప । యోగింపు మొసంగెద నొదవి తనకు 

నెయ్యది యాహారమయ్యె నాతిథ్యంబు । దానిన నడపుట ధర్మసరణి' 

యనవుడు 'నట్ల కా” కని ఫలంబులు మూల । ములు నుపయోగించె మోదభరితు. 

డగుచు నప్పాండుసుతాగ్రణి యబ్దంగి । నఖిలజనములు నాహారకలన 


తే. మాచరించి రయ్యందటు నవని శయన । మొంది యారాత్రి నిద్రించి రుదితసూర్య । 
కాలమగుటయు, సముచిత కర్మకరణ । మనుజులును దాను నడపె నమ్మనుజవిభు(డు. 65 


534 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: భరత కుల+ఉత్తమ!= భరతవంశంలో (శ్రేష్టుడా, ధర్మరాజా!; ఫల-మూలములన్‌= పండ్లనూ, దుంపలనూ; 
ఒసలొదన్‌= ఇస్తాను; ఉపయోగింపుము= ఆహారంగా తీసికొమ్ము; ఏ+అది= ఏది; తనకున్‌= తనకు; ఒదవి= లభించిన; ఆహారము; 
అయ్యెన్‌= అవుతుందో; దానన్‌+అ= ఆ పదార్థంతోనే; ఆతిథ్యంబు= అతిథి భోజనాన్ని; నడపుట= ఉపయోగించటం; ధర్మసరణి= 
ధర్మబద్ధమైన మార్గం; అనవుడున్‌= అని ధృతరాష్ట్రుడు పల్కగా; ఆ+పాండు-సుత+అ(గణి= పాండురాజు కొడుకులలో పెద్దవాడైన 
ఆ ధర్మరాజు; అట్టు+అ కాక= అట్టే అగుగాక అని; మోద-భరితుండు= సంతోషంతో నిండినవాడు; అగుచున్‌= అవుతూ; 
ఫలంబులు(న్‌)= పండ్లూ; మూలములున్‌= దుంపలూ; ఉపయోగించెన్‌= ఆహారంగా తీసుకున్నాడు; అఖిల జనములున్‌= భీమాదులైన 
(మిగిలిన) జనమంతా; ఆ+భంగిన్‌= అదేవిధంగా (సంతోషభరితులై ఫలమూలాలు); ఆహారకలనము= ఆహారం తీసికొనే పని; 
ఆచరించిరి= చేశారు; ఆ+అందణున్‌= ధర్మరాజు మొదలైన (ధృతరాష్ట్రాదులను చూడవచ్చిన) వారు అందరూ; ఆ రా(త్రి= 
ఆరోజు రాత్రి; అవనిశయనము= నేలమీద పడకను; ఒంది= పొంది; నిద్రించిరి= నిద్రపోయారు; ఉదిత-సూర్యకాలము= సూర్యుడు 
ఉదయించే సమయం; అగుటయున్‌= అయినవెంటనే (ప్రాతఃకాలంలో); ఆ+మనుజవిభుండు= ఆ ధర్మరాజు; తాను(న్‌)= 
తానూ; అనుజులును= భీమాదులైన తమ్ముళ్ళూ; సముచిత-కర్మ-కరణము= ఆ కాలానికి తగిన సంధ్యావందనాది కర్మలను 
చేయటం; నడపెన్‌= పూర్తి చేశాడు. 


తాత్సర్యం: భరతవంశశ్రేష్టుడా! పండ్లూ, దుంపలూ, ఇస్తాను. ఆహారంగా ([గ్రహించుము. తమకున్నదీ తాను తినేదీ 
ఏదో అదే అతిథులకూ పెట్టటమే ధర్మం అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధర్మరాజు సరేలెమ్మని సంతోషంతో 
ఆ పండ్లూ మూలాలూ భుజించాడు. భీమాది బంధువులూ, పౌరులూ అందరూ కూడా అదే విధంగా సంతోషంతో 
ఫలమూలాలు తిన్నారు. ఆరోజు రాత్రి అందరూ నేలమీద పడుకొని నిద్రపోయారు. సూర్యు డుదయించటంతో 
ధర్మరాజు తనూ, తమ్ములూ ప్రాతఃకాలంలో ఆచరించవలసిన సంధ్యావందనాది క్రియలు ఆచరించారు. 


వ. అట్లుకాలోచితకృత్యంబులు నడపి సహోదరసహితుండును దారోపేతుండును నర్దప్రరివారానుగతుండును 
నై యాశ్రమపథంబు గలయ మెలంగి, పావనస్నాన పావకార్టన జపధ్యానాది తాపసధర్మచర్యా విధంబులు, 
నానామృగ నిర్ణయ సంచార ప్రకారంబులు వివిధపక్షికుల నిశ్శంక కేళీవిభవంబులు నాలోకించి, కృత 
ప్రాతసృవనకరణీయుం దై యున్న కురువృద్దు కడకు వచ్చి వందనాభినందన వచనంబుల నతని యుల్లంబు 
పల్లవింపంజేసి యతండు వనుపం బవిత్రాసనోపవిష్టుం డై. 66 


ప్రతిపదార్థం: అట్టు= ఆప్రకారంగా; కాల+ఉచిత-కృత్యంబులు= సూర్యోదయ (ప్రాత కాలంలో చేయవలసిన పనులను; 
నడపి= పూర్తిచేసి; సహోదరసహితుండును= భీముడు మొదలైన తమ్ములతో కూడిన వాడూ; దార+ఉపేతుండును= భార్య 
తోడుగా ఉన్నవాడూ; అర్హ-పరివార-అనుగతుండును= తగినంత సేవకజనం చేత అనుసరించబడే వాడూ; ఐ= అయి; (ధర్మరాజు) 
ఆ(శమపథంబు= ఆ ధృతరాష్ట్రుడి ఆ(శమ (ప్రదేశం అంతా; కలయన్‌-మెలంగి= కలియ (సంపూర్ణంగా) తిరిగి; పావన= పవిత్రమైన; 
స్నాన= స్నానమూ; పావన= అగ్నియొక్క; అర్చన= పూజలు; జప= జపమూ; (మం|(త్రాదులను ఆవృత్తి చేయటం); ధ్యాన= 
ధ్యానమూ (తత్త్వాన్ని మనసులో భావన చేయటం); ఆది= మొదలైన; తాపస= మునులయొక్క; ధర్మ= కర్తవ్యాలను; చర్యా= 
ఆచరించే; విధంబులు(న్‌)= తీరులూ; నానా= రకరకాల; మృగ= జంతువుల వలని; నిర్భయ= భయంలేని, స్వేచ్చతో కూడిన; 
సంచార= తిరగటాల; (ప్రకారంబులు(న్‌)= పద్దతులూ; వివిధవిభవంబులు= అనేక విధాలయిన; పక్షి= పక్షుల; కుల= గుంపుల; 
నిశ్ళంక= సంకోచంలేని; కేళీ= విహారాల; విభవంబులున్‌= గొప్పతనాలూ; ఆలోకించి= చూచి; కృత= చేయబడిన; ప్రాతర్‌= 
ఉదయకాలపు; సవన= (సోమ) యజ్ఞానికి సంబంధించిన; కరణీయుండు= (క్రియలు కలిగిన వాడు; ఐ= అయి; ఉన్న= ఉన్నటువంటి; 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 535 


కురువృద్దు కడకున్‌= ధృతరాష్ట్రుడి వద్దకు; వచ్చి= చేరుకొని; వందన-అభినందన-వచనములన్‌= నమస్కారాలూ, సంతోషం 
కలిగించేవీ అయిన మాటలతో; అతని-ఉల్లంబు= ఆ ధృతరాషుడి మనస్సు; పల్లవింపంగన్‌+చేసి= సంతోషించేటట్టుచేసి; 
అతండు= ఆ ధృతరాష్ట్రుడు; పనుపన్‌= అనుమతించగా; పవిత్ర-ఆసన- ఉపవిష్ణుండు= పావనమైన ఆసనం మీద కూర్చున్నవాడు; 
ఐ= అయి. 

తాత్పర్యం: ఆ విధంగా ధర్మరాజు సూర్యోదయం అయిన సమయంలో అపుడు చేయవలసిన పనులు చేసి, 
తమ్ములతోనూ, భార్యతోనూ, కలిసి తగిన పరివారం వెంటరాగా ఆ ఆశ్రమ ప్రాంతం అంతా తిరిగి, అక్కడ పవిత్రమైన 
స్నానం, అగ్నిపూజనం, జపం, ధ్యానం, మొదలైన మునులు చేసే పనులు ఆచరింపబడుతూ ఉండటమూ, రకరకాల 
జంతువులు భయంలేకుండా స్వేచ్చగా తిరుగుతుండటమూ, వివిధ పక్షులు గుంపులై నిస్సంకోచంగా విహరిస్తూ 
ఉన్నప్పటి వైభవమూ చూచాడు. ఆ తరువాత ప్రాతఃకాలంలో చేయవలసిన (సోమ) యజ్ఞానికి సంబంధించిన కర్తవ్యాలను 
ఆచరించి కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి నమస్కారాలు, ప్రశంసలూ, పలికి, ఆ ధృతరాష్ట్రుడి 
ఆజ్ఞమీద ఒక పరిశుద్దమైన ఆసనంమీద కూర్చున్నాడు ధర్మరాజు. 


చ. అనుజులు( దాను భక్తి మెయి నమ్మహనీయునిం గొల్పియుండ న 

య్యునికి. గనుంగొనంగం గరముత్సుకతన్‌ శతయూపుం డాదిగా 

మునివరు లే(గుదెంచిన( బ్రమోదమునం గుశపీఠరాజిపై 

నునుపంగం బంచె గాఢవినయోక్తుల నా ధృతరా ప్లు డందటిన్‌. 67 
ప్రతిపదార్థం: అనుజులున్‌= తమ్ముళ్ళూ, భీమాదులు; తాను(న్‌)= తానూ (ధర్మరాజు); ఆ+మహనీయునిన్‌= ఆ పూజ్యాని 
ధృతరాష్ట్రుడిని, భక్తి మెయిన్‌= సేవా భావంతో; కొల్చిక సేవించి; ఉండన్‌= (అక్కడే) ఉండగా; ఆ+ఉనికిన్‌= ఆస్థితిని; కనుంగొనంగన్‌= 
చూడటంకొరకు; శతయూవుండు= శతయూపుడనే వాడు; ఆదిగన్‌= మొదలుగా, మునివరులు= శ్రేష్టులైన (పరిసరాల్లోని) మునులు; 
కరము= మిక్కిలి; ఉత్సుకతన్‌= కుతూహలంతో; తాపసులు ఏంగుదెంచినన్‌= (ధృతరాష్ట్రుడి వద్దకు) రాగా; ఆ ధృతరాష్ట్రుడు; 
అందజన్‌= ఆ తపసులందరినీ; కుశపీఠరాజిపైన్‌= దర్భాసన సమూహంపై; ఉనుపంగన్‌= కూర్చుండేవిధంగా (కూర్చోబెట్టండని); 
'ప్రమోదమునన్‌= సంతోషంతో; గాఢ-వినయ-ఉక్తులన్‌= మిక్కిలి అణకువ కలిగిన మాటలతో; పంచెన్‌= నియోగించాడు. 
తాత్పర్యం: ఆ ధర్మరాజు తమ్ముళ్ళతో కలిసి (తాను) ఆ ధృతరాష్రుడిని భక్తితో సేవిస్తూ అక్కడ ఉన్నాడు. అటువంటి 
వాళ్ళను చూడటానికి శతయూపుడు మొదలైన మునులు మిక్కిలి ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ 
దర్భాసనాలపై ఆసీనులు కండి అని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషంగా అణకువ మాటలతో చెప్పాడు. 


వ. అట్లున్న యమ్మునిజనంబులును బాండు పు త్రులునుం బరమధర్మమయ సంభాషణంబులు సేయుచుండ 
నినుండు నభోమధ్యగతుం డయ్యె; నప్పు డాంబికేయుండు సవినయంబుగా నత్తాపసోత్తములతో “మీకు 
మధ్యందిన కృత్యంబు లాచరింపవలయు; విజయం చేయుం'డనిన వారలు నిజనివాసంబులకుం జనిరి; 
తదనంతరంబ కౌంతేయుల మాధ్యాహ్నిక కరణీయంబులు నిర్వర్తించుట కరుగుం డని పనిచె; నని చెప్పినవిని 
జనమేజయుం డప్పాండవేయు లవ్విధంబున వనంబున నెన్ని దినంబులు వసియించి?' రని యడిగిన వైశం 
పాయనుం డిట్లనియె. 68 


536 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారంగా; ఉన్న= ఉన్నటువంటి; ఆ+మునిజనంబులును= శతయూపుడు మొదలైన తాపసులూ; 
పాండుపు(త్రులునున్‌= పాండవులూ; పరమ-భధర్మమయ సంభాషణంబులు= ఉత్తమమైన ధర్మంతో నిండిన మాటలు; 
చేయుచుండన్‌= ఆడుతుండగా; ఇనుండు= సూర్యుడు; నభనస్‌+మధ్యగతుండు= ఆకాశంలో నడిమి భాగానికి వచ్చినవాడు; 
అయ్యెన్‌= అయ్యాడు; అప్పుడు= ఆసమయంలో; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; సవినయంబుగాన్‌= అణకువతో; 
ఆ+తాపస+ఉత్తములతోన్‌= ఆ మునివరులతో; మీకున్‌= మీకు; మధ్యందిన కృత్యంబులు= మాధ్యాహ్నిక కార్యాలు; ఆచరింప 
వలయున్‌= నిర్వర్తించవలసిఉన్నది కాబట్టి విజయం చేయుండు, మీ నివాసాలకు వెళ్ళండి; అనినన్‌= అని పల్కగా; వారలు= ఆ 
మునిశ్రేష్టులు; నిజ నివాసంబులకున్‌= తమ నెలవులకు; చనిరి= వెళ్ళారు; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; మాధ్యాహ్నిక- 
కరణీయంబులు= మధ్యాహ్నవేళ ఆచరింపవలసిన పనులు; నిర్వర్తించుటకున్‌= పూర్తిచేయటానికి; అరుగుండు= వెళ్ళండి; అని= 
అని చెప్పి; కౌంతేయులన్‌= పాండవులను; పనిచెన్‌= పంపించాడు (ధృతరాష్ట్రుడు); అని= ఆ ప్రకారంగా; చెప్పినన్‌= వైశంపాయనుడు 
చెప్పగా; విని= ఆలకించి; జనమేజయుండు= జనమేజయమహారాజు; ఆ+పాండవేయులు= ఆ పాండవులు, ఆ+విధంబునన్‌= 
ఆ తీరుగా; ఎన్ని దినంబులు= ఎన్నాళ్ళు; వనంబునన్‌= అరణ్యంలో; వసియించిరి?= ఉన్నారు?; అని= అని; అడిగినన్‌= 
ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ జనమేజయుడితో ; వైశంపాయనుండు= వైశంపాయనముని; ఇట్లు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= 


అన్నాడు. 


తాత్సర్యం: ఆవిధంగా ధృతరాష్ట్రుడితో పాండవులూ, శతయూపుడూ మొదలైన మునులూ కలిసి ఉత్తమమైన ధర్మంతో 
నిండిన ఆలాపాలు చేస్తుండగా సూర్యుడు ఆకాశమధ్యానికి వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ మునులను “మీకు 
మధ్యాహ్నం చేయవలసిన పనులు నడపవలసి ఉన్నది కాబట్టి మీ స్థానాలకు వెళ్ళండి” అని వినయంగా చెప్పాడు. ఆ 
మునులు తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. తరువాత మాధ్యాహ్నికాలైన పనులు ఆచరించండని ధృతరాష్ట్రుడు 
పాండవులను కూడా పంపాడు-అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు విని 'పాండవులు ఆ విధంగా అరణ్యంలో 
ఎన్నాళ్ళున్నారు? అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. 


సీ,  'ధరజీశ! పాండునందను లట్లు సాంతఃపు । రంబును సపరివారంబుగాగ 
నడవికి నేగి యయ్యంబికానందను.। గాంచిన దినమున6గరము నియతి 
ఫలమూలసమితి నాలి వుచ్చి భూమిశ। యనమున నిద్రించి రాగరిష్టు( 
డమ్మహితాత్ముల కర్ణితో మటునా(। డనుజ్ఞ యిచ్చిన, సుమనోజ్ఞములును 


ఆ. సన్నుతములు నైన యన్నపానాదుల । ననుభవించి మృదులహారి తల్ప 
ముల శయించి; రట్లు నెలనాళు లయ్యెడ । నతని గొల్జియుండి రధిపముఖ్య! 69 


ప్రతిపదార్థం: ధరబణీ+-ఈశ!1= (జనమేజయ) రాజా!; పాండునందనులు= పాండవులు; స-అంతపురంబును= (ద్రౌపదీ ప్రభృతులైన 
అంతఃపుర ప్రీలతోనూ; సపరివారంబున్‌= భృత్యులతోనూ కూడినవారు; కాంగన్‌= అయి; అట్టు= ఆ (ప్రకారంగా; ధృతరాష్ట్రాదులను 
చూచే నిమిత్తం; అడవికిన్‌ ఏగ= అడవికి వెళ్ళి; ఆ+అంబికానందనున్‌= ఆ ధృతరాష్ట్రుడిని; కాంచిన దినమునన్‌= చూచిన రోజు; 
కరము= మిక్కిలి; నియతిన్‌= నియమంగా; ఫలమూల-సమితిన్‌= పండ్లూ, వేళ్ళ సముదాయంతో; ఆ(కలిపుచ్చి= ఆకలి తీర్చుకొని; 
భూమిశయనమునన్‌= నేల పక్క (పరపు)గా; నిద్రించిరి= నిద్ర చేశారు; మణునా(డు= తరువాతిరోజు; ఆ గరిష్టుండు= దొడ్డవాడైన 
ఆ ధృతరాష్ట్రుడు; ఆ+మహిత+ఆత్ములకున్‌= దొడ్డ బుద్దులైన ఆ పాండవులకు; అర్జితోన్‌= (ప్రేమతో; అనుజ్ఞ= అనుమతి; 
co m0 థ Sy 
ఇచ్చినన్‌= ఇవ్వగా; సుమనోజ్ఞములును= మనస్సు కింపు కలిగించేవి; సన్నుతములు= (ప్రశస్తాలూ; ఐన= అయినటువంటి; 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 537 


అన్న-పాన+ఆదులన్‌= భోజనమూ, పానీయమూ మొదలైన వాటిని; అనుభవించి= ఆస్వాదించి; మృదుల-హారి-తల్పములన్‌= 
కోమలములూ మనోహరములూ అయిన శయ్యలమీద; శయించిరి= నిద్రించారు; అధిపముఖ్య!= రాజులలో ్రేష్టుడా! జనమేజయా!; 
అట్టు= ఆవిధంగా (పాండవులు); ఆ+ఎడన్‌= వనంలో; నెలనాళులు= నెలరోజులు; అతనిన్‌= ధృతరాష్టుడిని; కొల్చి= సేవిస్తూ; 
ఉండిరి= ఉన్నారు. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! అంతఃపుర కాంతలతోనూ, తగిన పరివారంతోనూ కలిసి (ధృతరాష్ట్రాదులను 
చూడటానికి) పాండవేయులు అడవికి వెళ్ళిన ఆ రోజు నియమంగా ధృతరాష్ట్ర డిచ్చిన ఫలమూలాదులతో ఆకలి 
తీర్చుకొని నేలమీద నిద్రించారు. ఆ మరునాడు ధృతరాష్ట్రుడు ప్రేమతో అనుమతించగా మనసుకు ఇష్టమైనవి, ప్రశస్తమైనవీ 
అయిన భోజనాలూ, పానీయాలూ ఆస్వాదించి, కోమలంగానూ మనోహరంగానూ ఉన్న శయ్యలమీద ని(ద్రించారు. 
జనమేజయ మహారాజా! పాండవేయు లావిధంగా ధృతరాష్ట్రుడి ఆశ్రమవనంలో ఆ ధృతరాష్రుడిని సేవించుకొంటూ 
నెలనాళ్ళున్నారు. 


వ. పదంపడి యొక్కనాం డెప్పటియట్ల పాండుపు తులు గాంధారీ కుంతీసముపాసితుండయియున్న 
విచిత్రవీర్యపు త్రుంబరివేష్టించియుండ నవ్విశిష్ట గోష్టికై శతయూపప్రభృతి మునివరులు చనుదెంచిన 


నక్కురువృద్దుండర్హంబు లగునాసనంబులు వెట్టించి సంభావించిన. 70 
ధి వా ద 


ప్రతిపదార్థం: పదంపడి= తరువాత; ఒక్కనాండు= ఒకానొకరోజు; ఎప్పటిఅట్లు+అ= ఎప్పటివలెనే; పాండుపుత్రులు= పాండవులు; 
గాంధారీ-కుంతీ-సముపాసితుండు+అయి= గాంధారి చేత, కుంతి చేత సేవించబడుతూ; ఉన్న= ఉన్నటువంటి; విచిత్ర వీర్యపుత్రున్‌= 
ధృతరాష్టుడిని; పరివేష్టించి-ఉండన్‌= చుట్టుకొనిఉండగా; ఆ+విశిష్ట-గోష్టిక= అసాధారణమైన ఆ సమావేశానికి; శతయూప-(ప్రభృతి- 
మునివరులు= శతయూపుడు మొదలైన ముని'శ్రేష్టులు; చనుదెంచినన్‌= రాగా; ఆ+కురువృద్దుండు= ఆ ధృతరాష్ట్రుడు; అర్హంబులు= 
(ఆ మునులకు) తగినవి; అగు-ఆసనంబులు= అయినటువంటి ఆసనాలను; పెట్టించి= ఏర్పాటు చేయించి; సంభావించినన్‌= 
గారవించగా. 


తాత్సర్యం: తరువాత ఒకానొకరోజు పాండవులు ఎప్పటివలెనే, గాంధారిచేత, కుంతిచేత పూజించబడుతున్న ధృతరాష్ట్రుడి 
చుట్టూ కూర్చుని ఉన్నారు. అసామాన్యమైన ఆ సమావేశానికి శతయూపుడు మొదలైన మునులు వచ్చారు. ధృతరాష్ట్రుడు 
వారికి తగిన ఆసనాలు ఏర్పాటు చేయించి గౌరవించగా.(తరువాతి పద్యంతో అన్వయం) 


వేదవ్యాసు(డు పాండవసహితుండైన ధృతరాష్టునాశ్రమంబునకు వచ్చుట (సం.15-34-21) 


(ఈక 


సముచితంబులు సధర్మములును నైన స । ల్లాపముల్‌ సెల్ల నుల్లంబు లలర 

వార లున్నెడ సత్యవతికొడు కందుల । కేతేర నందటు నెదురువోయి 

వినతులై భక్తి దోడ్కొనివచ్చి యతులక్ళ । ష్టాజిన దర్శోత్తరాసనమున 

నునిచి యమ్మునివరుననుమతి( దమతమ । యాసనంబుల నుండి; రమ్మహాత్ము 


ఆ. నర్దితునిగం జేసి నాంబికేయుండు దద । నంతరంబ సమధికాదరమున 
నత(డు మధుర మృదు విధాక్షరంబుగ నమ్మ। హీశముఖ్యుతోడ నిట్టు లనియె. 71 


538 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: సముచితంబులు(ను)= మిక్కిలి యుక్తములైనవీ; సధర్మములను= వేద శాస్తాదులలో చెప్పబడిన అంశాలతో 
కూడినవీ; ఐన= అయినటువంటి; సల్హాపముల్‌= మంచి మాటలు; చెల్లన్‌= సాగుతుండగా; వారలు= పాండవాదులు; ఉల్లంబులు= 
మనసులు; అలరన్‌= సంతోషిస్తూ; ఉన్న+ఎడన్‌= ఉన్నటువంటి సమయంలో; అందులకున్‌= ఆచోటికి; సత్యవతి కొడుకు= 
వేదవ్యాసమూర్తి; ఏతేరన్‌= రాగా; అందణున్‌= పాండవాదులు అందరూ; ఎదురు-పోయి= వ్యాసుడికి ఎదురువెళ్ళి; వినతులు+ఐ= 
వంగి నమస్కరించిన వారై; భక్తిన్‌= సేవా ధర్మంతో; తోడ్కొని వచ్చి= వ్యాసుడిని ఆశ్రమంలోనికి తీసికొనివచ్చి; అతుల= 
సాటిలేని; కృష్ణ-అజిన= కృష్ణమృగ చర్మం; దర్భ+ఉత్తర= దర్భలతో చేయబడిన; ఆసనంబునన్‌= ఆసనం మీద (దర్భాసనం 
మీద కృష్ణమృగ చర్మం కప్పబడింది); ఉనిచి= కూర్చుండజేసి; ఆ+మునివరు+అనుమతిన్‌= ఆ వ్యాసమహర్షి అనుజ్ఞతో; తమ 
తమ-ఆసనంబులన్‌= (వ్యాసుడికి స్వాగతం చెప్పడానికి ఎదురుగా వెళ్ళిన) అందరూ తమ తమ ఆసనాలమీద; ఉండిరి= 
కూర్చున్నారు; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; ఆ+మహాత్మున్‌= గొప్పవాడైన ఆ వేదవ్యాసుడిని; అర్భితునిగన్‌+చేసెన్‌= పూజించాడు; 
తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; అతండు= ఆ వ్యాసుడు; సమ్‌-అధిక-ఆదరమునన్‌= మిక్కిలి వాత్సల్యంతో; మధుర-మృదు- 
విధా-అక్షరంబుగన్‌= తీయనైన (ఇంపైన) మెత్తదనం కలిగిన మాటలతో; ఆ+మహీ+ఈశ-ముఖ్యు తోడన్‌= ఆ (ధృతరాష్ట్ర 
మహారాజుతో; ఇట్టులు= ఈ (ప్రకారంగా; అనియె(న్‌)= అన్నాడు. 


తాత్పర్యం: (ధృతరాష్ట్రుడి చుట్టూ కూర్చున్న పాండవులూ, ఆ సమావేశానికి వచ్చిన శతయూపాది మునులు అందరూ) 
మిక్కిలి యుక్తమయినవీ, ధర్మంతో కూడినవి, అయిన మంచిమాటలు సాగుతుంటే మనసులు సంతోషిస్తూ ఉన్న 
సమయంలో అక్కడికి వేదవ్యాసమహర్షి వచ్చాడు. అందరూ వ్యాసుడికి భక్తితో ఎదురువెళ్ళి పాదాభివందనం చేసి, 
వెంటఉండి ఆశ్రమానికి తీసికొనివచ్చారు. సాటిలేనటువంటి కృష్ణమృగచర్మం కప్పిన దర్భాసనం మీద ఆ వ్యాసమహర్షిని 
కూర్చుండబెట్టారు. వ్యాసుడి అనుమతితో, అందరూ తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు. అపుడు ధృతరాష్ట్రుడు 
వ్యాసమహర్షిని పూజింపచేశాడు. తర్వాత ఆ వ్యాసుడు ధృతరాష్ట్రుడితో తియ్యని మెత్తని పలుకులతో ఇట్లా అన్నాడు. 
సీ, “వనవాసమున నీకు మన మలవడియెనే? । నియతిమైం దాపసక్రియల కోర్టి 

నడపెదవే పు త్రునాశజమైనశో । కము భవదంతరంగంబునందు 

లేదు గదా? ధర్మవేదిని గాంధారి । యుమ్మలికంబు లే కున్న యదియె? 

నీకు బరిజ్ఞాననిష్ట గల్గెనె? గొంతి । శుశ్రూష మీ కొనర్జునె తగంగ? 


తే. రాజ్యమొల్లక వచ్చె నరణ్యవాస । మునకు నీయమ; మీరు రా. దనకు నింట 
నిలువ( దగ దని యిమ్మేలు నీదు బుద్ది । నొలసి యుండునె కౌరవకులపవిత్ర! 72 


ప్రతిపదార్థం: కౌరవ-కుల-పవి(త్ర!= కురువంశంలో నిర్మలమైనవాడా!; నీకున్‌= నీకు; మనము= మనస్సు; వనవాసమునన్‌= 
అరణ్యాలలో నివసించటంలో; అలవడియెన్‌+ఏ?= అలవాటు పడిందా?; తాపస-(క్రియలకున్‌= మునిధర్మాన్ని నిర్వర్తించటంలో; 
ఓర్చి= ఓర్పు కలిగి; నియతిమైన్‌= నియమబద్ధంగా; నడపెదవు+ఏ?= జరుపుతున్నావా?; భవత్‌-అంతరంగమునందున్‌= నీ 
మనసులో; పుత్ర-నాశజము= కొడుకులు మరణించటం వలన కలిగినది; ఐన= ఐనటువంటి; శోకము= దుఃఖం; లేదు కదా= 
ఇపుడు ఉండలేదు గదా; ధర్మవేదిని= ధర్మం తెలిపిన; గాంధారి= గాంధారి; ఉమ్మలికంబు= విచారం; లేక-ఉన్న-అది-ఎ?; 
లేకుండా ఉన్నదిగదా; నీకున్‌= నీకు; పరిజ్ఞాన నిష్ట= పరిపూర్ణమైన జ్ఞానం యొక్క స్థిరత్వం; కల్గెన?= సంభవించిందా?; గొంతి= 
కుంతీదేవి; మీకున్‌= మీకు; తగంగన్‌= తగువిధంగా; శుశ్రూష= సేవ; ఒనర్చున్‌+ఎ?= చేస్తున్నదా?; మీరు= మీరు (గాంధారీ, 
ధృతరాష్ట్రులు) రాన్‌= (ఆశ్రమవాసానికి) అడవులకు రాగా; తనకున్‌= తనకు (కుంతి); ఇంటన్‌= ఇంట్లో (రాజధానిలో); నిలువన్‌= 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 539 


ఉండిపోవటం; తగదు= యుక్తం కాదు; అని= అనిచెప్పి, ఈఅమ= ఈ కుంతి; రాజ్యము= కొడుకుల రాజ్యం; ఒల్లక= 
అంగీకరించకుండా; అరణ్యవాసమునకున్‌= మీతో అరణ్యాలలో ఉండడానికి; వచ్చెన్‌= వచ్చింది; మేలు= కుంతి శుశ్రూషార్థం 
మీతో అరణ్యాలకు రావడం అనే మంచిపని; నీదు బుద్దిన్‌= నీమనసులో; ఒలసి ఉండునె?= మరపురాక నిలిచి ఉంటుందా? 


తాత్సర్యం: 'కురువంశంలో పుణ్యాత్ముడా, ధృతరాష్ర్ట్రా! నీ మనసు వనవాసానికి అలవాటు పడిందా? ముని ధర్మాలను 
ఓర్పుతో నియమంగా ఆచరిస్తున్నావా? కొడుకులు నశించిపోయారనే దుఃఖం నీ మనసులో లేదుగదా! ధర్మం తెలిసిన 
గాంధారి దుఃఖించడం లేదు కదా! నీకు సంపూర్ణమైన జ్ఞానం స్థిరంగా ఏర్పడిఉన్నదా గదా! కుంతి మీకు తగువిధంగా 
సేవలు చేస్తున్నదా? మీరు అరణ్యవాసానికి వస్తుంటే తాను ఇంట్లో ఉండటం యుక్తం కాదని (కొడుకుల) రాజ్యం 
కూడా విడిచిపెట్టుకొని మీ సేవకొరకు మీ వెంట అరణ్యాలకు వచ్చింది ఈమె. ఆ విధంగా కుంతి చేసిన మేలుపని నీ 
మనసులో మరపురాకుండా నిలిచి ఉన్నదా? 


చ. అనఘ! యజాతశత్రునెడ నాదరణాతిశయాన్వితంబె నీ 
మనము? వృకోదరున్‌ నరుని మాద్రితనూజుల సత్రియాభినం 
దనముల గారవింతె? వినుతస్థితి. దద్దయు నిర్మలత్వ మొం 
థ ల 
దెనె భవదీయచిత్తమున ధీమహితా! దృఢశాంతిమూలమై.' 73 


ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా (ధృతరాష్టా)!; నీ మనము= నీ మనస్సు; అజాతశత్రు-ఎడన్‌= ధర్మరాజు విషయంలో; 
ఆదరణ+అతిశయ-అన్వితంబు+ఎ?= మిక్కిలి ప్రేమతో కూడి ఉన్నదా?; వృక+ఉదరున్‌= భీముడిని; నరునిన్‌= అర్జునుడినీ; 
మాద్రి తనూజులన్‌= మాద్రికొడుకులు-నకుల సహదేవులనూ; సత్‌(క్రియా+అభినందనములన్‌= ఆదరణంతోనూ, ప్రశంసలతోనూ; 
గారవింతు+ఎ?= లాలన చేస్తున్నావా?; ధీ మహితా!= బుద్దిచేత గొప్పవాడా! (ధృతరాష్ట్ట్ర్రా!; భవదీయ-చిత్తమునన్‌= నీమనస్సులో; 
వినుత-స్థితిన్‌= (ప్రశంసింపదగిన ఉనికితో; ధృఢ-శాంతి-మూలము= స్థిరమైన (అంతర్‌) ఇంద్రియాలశాంతికి ఆధారం; ఐ= 


అయి; నిర్మలత్వము= స్వచ్చత; తద్దయున్‌= అధికంగా; ఒందెన్‌+ఎ?= కలిగిందా? 


తాత్సర్యం: పాపంలేనివాడా! ధృతరాష్ట్రుడా! నీ మనసు ధర్మరాజుపై మిక్కిలి ప్రేమతో ఉన్నదా? భీమ, అర్జున, నకుల, 
సహదేవులను మంచితనంతోనూ, ప్రశంసలతోనూ ఆదరిస్తున్నావా? దొడ్డబుద్దికలవాడా!, నీ మనసులో స్థిరమైన శాంతికి 
ఆధారంగా, ప్రశంసార్హంగా, నిర్మలభావం (ప్రాప్తించిందా?' 


వ, అని యంత నిలువక, 74 
ప్రతిపదార్థం: అని= వ్యాసుడు ఆ విధంగా పలికి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగకుండా (ఇంకా ఈ విధంగా అన్నాడు). 


తాత్సర్యం: అని అడిగిన వ్యాసుడు అంతటితో ఆగకుండా (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. “వినుము! దీర్లవైర వృత్తియు' ద్రోహచిం । తనము లేక వాక్కుమనము నొక్క 
చంద మగుట సకలజనములకును బంధు । సంపదాప్తి పరమసాధనంబు.' 75 


540 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: వినుము= ధృతరాష్ట్రా వినుము; దీర్భ-వైర-వృత్తియున్‌= చాలాకాలం శత్రుభావంతో ఉండటమూ; (ద్రోహ 
చింతనము(ను)= (దీర్షకాలం) అపకారపు ఆలోచనమూ; లేక= లేకుండా; వాక్కు(ను)= మాటా; మనమున్‌= మనస్సూ; ఒక్క 
చందము= ఒకేవిధం; అగుట= కావటం; సకల జనములకున్‌= అందరికీ; బంధు= చుట్టాల (మిత్రుల); సంపద్‌= సంపదను 
(ఆధిక్యాన్ని); ఆప్తి= పొందటానికి; పరమ= ఉత్తమమైన; సాధనంబు= ఉపకరణం. 


తాత్పర్యం: 'ధృతరాషా! వినుము. ఎవరితోనైనా చాలకాలంగా విరోధంతో నడుచుకొనటమూ, అపకారం 
చేయాలనుకొనటమూ లేకుండా, మాటా, మనసూ ఒకే విధంగా ఉండటమే అందరికీ బంధు సంపద సిద్దింపజేసే 
మార్గం”. 


వ. అని చెప్పి వెండియు. 76 
ప్రతిపదార్థం: అని= పైవిధంగా; చెప్పి= (ధృతరాషుడితో) పలికి; వెండియు(న్‌)= తిరిగి (ఇట్టా అన్నాడు). 
తాత్సర్యం: పై విధంగా చెప్పి తర్వాత మళ్ళీ వ్యాసుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “విదురుండు దేహంబు విడిచిన తెజంగెల్ల । నెలి(గితె? మాండవ్యు. డిచ్చినట్టి 
పటుశాపమున శూద్ర భావంబు నొందిన । ధర్మదేవత బోధనిర్మలాత్ముం 
డైన యమ్మహనీయుం డట్లగుటంబుజా । సనుని యాజ్ఞాపనమున విచిత్ర 
వీర్యనృపాధీన విశ్రుతక్షేత్రంబు । నం దే బ్రవర్తింప నధిప! కలిగె 


తే. ధర్మదేవత మాజట తనువు సూవె। యీ యుధిష్టిరు నుజ్జ్వలకాయ; మింత 
యెజింగి కాదె యమ్మహిత యోగీశ్వరుండు స । మీడ్య యోగబలంబున నితనిం గలసె. 77 


ప్రతిపదార్థం: అధిప!= (ధృతరాష్ట్ర) రాజా!; విదురుండు= విదురుడు; దేహంబు= శరీరం; విడిచిన తెజంగు= త్యజించిన విధం; 
ఎల్లన్‌= సమస్తం; ఎటింగితి+ఎ= తెలిసికొన్నావా; బోధ నిర్మల-ఆత్ముండు= వివేకంతో దోషంలేని బుద్దిగలవాడు; ఐన=అయినటువంటి; 
ఆ+మహనీ(యుడు= ఆ మహాత్ముడు (విదురుడు); మాండవ్యుండు= మాండవ్యుడనే మహర్షి ఇచ్చిన+అట్టి= ఇచ్చినటువంటి; 
పటుశాపమునన్‌= ఘోరమైన శాపంవలన; శూ(ద్రభావంబున్‌= శూద్రత్యాన్ని; ఒందిన= పొందినట్టి; ధర్మదేవత= యమధర్మరాజు; 
అంబుజ+ఆసనుని= (బ్రహ్మ; (పద్మం ఆసనంగా కలవాడు); ఆజ్ఞాపనమునన్‌= ఆదేశం చేత; విచిత్రవీర్య= విచిత్రవీర్యుడనే; 
నృప= రాజుయొక్క (నీ తండ్రియొక్క); అధీన= అధీనమందున్న; విశ్రుత= (ప్రసిద్దమైన; క్షేత్రంబునందున్‌= భార్య అయిన 
అంబికయొక్క దాసియందు; ఏను= నేను (వ్యాసుడు); ప్రవర్తింపన్‌= వ్యవహరించగా (బోధ నిర్మల-ఆత్ము(డు)= వివేకంచేత 
దోషంలేని బుద్దికలవాడు; ఐన= అయినటువంటి; ఆ+ మహనీయుండు=మహాత్ముడైన ఆ విదురుడు; అట్టు= ఆ (ప్రకారంగా 
(మాండవ్య శాపం వలన యముడే శూద్రుడుగా, విదురుడుగా); అగుట= కావటం; కలిగెన్‌= సంభవించింది; ఈ యుధిస్టిరుని= 
ఈ ధర్మరాజుయొక్క; ఉజ్జ్వల కాయము= కాంతిమంతమైన శరీరం; ధర్మదేవత= ధర్ముడి; మాజట తనువు= రూపాంతరమే; 
చూవె!= సుమా]; ఇంత= ఇది అంతా; ఎజీ.గ౧= తెలిసిడండటం వలననే; కాదె= కదా; ఆ+మహిత యోగి+-ఈశ్చరుండు= మహాత్ముడు, 
యోగులలో శ్రేష్టుడూ ఐన ఆ విదురుడు; సమ్‌+ఈడ్య-బలంబునన్‌= మిక్కిలి ప్రశంసించదగిన యోగశక్తిచేత; ఇతనిన్‌= ఈ 
ధర్మరాజు (శరీరంలో); కలసెన్‌= కలిసిపోయాడు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 541 


తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! విదురుడు శరీరం త్యజించిన తీరు తెలుసా? పూర్వం మాండవ్య మహర్షి ఇచ్చిన 
ఘోరమైన శాపం వలన శూ(ద్రుడుగా పుట్టిన యమధర్మరాజే జ్ఞానం వలన నిర్మలబుద్దీ, మహాత్ముడూ అయిన ఆ 
విదురుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ(ప్రకారం నేను విచిత్ర వీర్యమహారాజు అధీనంలో ఉన్న అంబికా దాసి యందు వర్తించడం 
వలన యముడు విదురుడై శూ(ద్రుడుగా పుట్టటం సంభవించింది. ఈ ధర్మరాజుయొక్క శరీరం ఆ 
యమధర్మరాజుయొక్క రూపాంతరమే. అది తెలిసినవాడు గాబట్టే గొప్ప యోగి అయిన విదురుడు తన యోగబలంతో 
ధర్మరాజులో కలిసిపోయాడు. 


ఆ. అట్లు దేవతామయాతకు( దైన యి । వ్విభుండు నిన్ను బ్రేష్యవృత్తి నిట్లు 

గొలిచి యునికి బుద్ది. దలపోసి సంతస । మంది యుండుదే కులాగ్రగణ్య!' 78 
ప్రతిపదార్థం: కుల+అగ్రగణ్య!= కౌరవవంశంలో ప్రథమంగా పరిగణించదగిన వాడా!; (శ్రేష్టుడా, ధృతరాష్ట్టా!; అట్టు= ఆవిధంగా 
మారుతనువు పొందిన ధర్మదేవతగా; దేవతామయ+ఆత్మకు(డు= దేవతాలక్షణాలు నిండిన అంత స్వరూపం గలవాడు; ఐన= 
అయినటువంటి; ఈ+విభుండు= ఈ ధర్మరాజు; నిన్నున్‌= నిన్ను; ఇట్టు= ఈవిధంగా; ప్రేష్యవృత్తిన్‌= భృత్యుడి పద్దతిలో; 
కొలిచి-ఉనికి= సేవిస్తూ ఉండటం; బుద్దిన్‌= నీ మనసులో; తలపోసి= స్మరించి; సంతసము= సంతోషం; అంది= పొంది; 


ఉండుదు+ఏ?= ఉన్నారా? 


తాత్పర్యం: కురువంశ్రేష్టుడా!, ఆవిధంగా రూపాంతరం పొందిన ధర్మదేవతకాబట్టి దేవతాస్వరూపుడైన ఈ ధర్మరాజు 
ఈ విధంగా భృత్యుడివలె నిన్ను సేవిస్తూ ఉండటం నీమనసులో స్మరించి ఆనందిస్తున్నావా?'. 


వ. అనిన విని వైచిత్రవీర్యుం దప్పారాశర్యునకు. బరమవినయంబున నిట్లనియె, 79 
ప్రతిపదార్థం: అనినన్‌= అని వ్యాసుడు చెప్పగా; విని= ఆలకించి; వైచిత్ర వీర్యుండు= ధృతరాష్ట్రుడు; ఆ+పారాశర్యునకున్‌= ఆ 
వ్యాసమహర్షితో; ఇట్టు= ఈ విధంగా; అనియె (న్‌)= అన్నాడు. 
తాత్పర్యం: వ్యాసు డట్లా అనగా విని ధృతరాష్ట్రుడు, అణకువతో వ్యాసుడితో ఇట్లా అన్నాడు. 
సీ. “వనవాస మించుకయును నాకు దుఃఖంబు । సేయదు; దేహంబు. జిత్తమును ద 

పఃక్రియలకు. బనుపడి యున్నయవి నన్ను! గాంధారి. బుత్తశోకం బొకింత 


యేనియుం బొందంగ నీండు సభక్తిక । మైన వృత్తమున ధర్మాత్మజుండు 
మునివర! యితనిపై ననుజుల మీ(ద వ । త్సలము నా హృదయ మిద్దరణివిభుండు 


ఆ. దేవతాతు( డగుట దెల్ల మై యునికి మ । ద్వచనవర్తనములవలన నితండ 
యెటి(గి యుండు. గొంతి తెటి(గు శుశ్రూషయు । నద్దుతంబు ముదము నావహించు. 80 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు (ధృతరాష్ట్రుడికి); వనవాసము= అరణ్యంలో నివసించటం; ఇంచుకయును= కొంచెం కూడా; 


దుఃఖంబు= కష్టం; చేయదు= కలిగించలేదు; తపః(క్రియలకున్‌= మునులు ఆచరించవలసిన ధర్మాలు నిర్వహించటంలో; 
దేహంబున్‌= (నా) శరీరమూ; చిత్తమును= (నా) మనస్సు; పనుపడి-ఉన్నవి= తగి (అలవాటుపడి) ఉన్నాయి; వృత్తమున(న్‌)= 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


సభక్తికము ఐన భక్తితో కూడిన నడవడితో; ధర్మజుండు= ధర్మరాజు; నన్ను(న్‌)= నన్నూ; గాంధారిన్‌= గాంధారినీ; పుత్రశోకంబు= 
కొడుకుల (మరణం వలని) దుఃఖం; ఒక+ఇంత+ఏనియున్‌= కొంచెం కూడా; పొందంగన్‌--ఈ(డు= పొందనివ్వటం లేదు; 
మునివర!= మునిశ్రేష్టుడా!; నా హృదయము= నా మనస్సు; ఇతనిపైన్‌= ఈ ధర్మరాజుమీదా; అనుజులమీ6దన్‌= (ఈ ధర్మరాజు) 
తమ్ముళ్ళపైనా; వత్సలము= (పేమ కలిగిఉన్నది; ఈ+ధరణివిభుండు= ఈ (ధర్మ) రాజు; దేవతా-ఆత్ముండు= దైవ స్వరూపుడు; 
అగుట= కావటం; తెల్లము+ఐ= నాకు తెలిసినదై; ఉనికి= ఉండటం; మత్‌-వచన-వర్తనముల వలనన్‌= నా మాటలవలన, 
చేతలవలన; ఇతండు+అ= ఈ ధర్మరాజే; ఎటిగి-ఉండున్‌= తెలిసికొని ఉంటాడు; గొంతి తెజంగు= కుంతీదేవి పద్ధతీ; 
శుశ్రూషయున్‌= ఆమె మాకు చేసే సేవ; అద్భుతంబు(న్‌)= (మాకు) ఆశ్చర్యాన్నీ; ముదమున్‌= సంతోషాన్నీ; ఆవహించున్‌= 


నింపుతున్నాయి. 


తాత్పర్యం: 'మహర్షీ! అరణ్య నివాసం నాకు కొంచెం కూడా కష్టం కలిగించలేదు. తాపస ధర్మాలను ఆచరించటంలో 
నా శరీరమూ, మనస్సూ రెండూ సమర్థమై (అలవాటుపడి) ఉన్నాయి. భక్తితో కూడిన నడవడితో ధర్మరాజు నాకూ 
గాంధారికీ, పుత్ర వినాశం వలని దుఃఖం లేకుండా చేశాడు. ధర్మరాజుమీదా అతడి తమ్ముళ్ళమీదా నా మనస్సు 
ప్రేమతో నిండిఉన్నది. ఈ ధర్మరాజు దైవస్వరూపుడు అనే విషయం నాకు తెలుసు. అది నా మాటలవలన, చేతల 
వలన ధర్మరాజుకూ వ్యక్తమయ్యే ఉంటుంది. ఇంక కుంతి రాజ్యం విడిచి మా సేవకై అరణ్యాలకు వచ్చిన విధమూ, 
ఆమె మాకు చేస్తున్న సేవా, ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తున్నాయి. 


వ. నాకుం బరిజ్ఞానంబును మానస నిర్మలత్వంబును భవత్‌ ప్రసాదంబునం గలిగెడుంగాక' యనియె; నా సమ 
యంబున ద్రౌపదీసుభద్రలును దక్కునుంగల్లు నంగనాజనంబులును బారాశర్య సందర్శన ప్రవణత్వంబునం 
జనుదెంచి సభక్తి ప్రణామంబు లాచరించి యంతంత నిలిచి; రయ్యలఘుజ్ఞాన మాననీయుండు ధృతరాషు 
తోడ. 81 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; పరిజ్ఞానంబున్‌= తత్త్వమును గూర్చిన సంపూర్ణమైన వివేకమూ; మానస-నిర్మలత్వంబును= 
మనస్సు దోషరహితం కావటమూ; భవత్‌-'ప్రసాదంబునన్‌= మీదయచేత; కలిగెడున్‌-కాక= సిద్ధించాలి; అనియెన్‌= అన్నాడు 
(ధృతరాష్ట్రుడు); ఆ సమయంబునన్‌= అప్పుడు; (ద్రౌపదీసుభ(ద్రలును= (ద్రౌపదీ, సుభద్రా; తక్కునున్‌+కల్లు= మిగిలిఉన్న; 
అంగనాజనంబులును= స్త్రీలూ; పారాశర్య-సందర్భన ప్రవణత్వంబునన్‌= వ్యాసుడిని చూడాలనే ఆసక్తితో; చనుదెంచి= అక్కడికి 
వచ్చి; సభక్తి ప్రణామంబులు= (వ్యాసుడికి) అణకువతో, పాదాభివందనాలు; ఆచరించి= చేసి; అంత+అంత= ఇంచుకదూరంలో 
అక్కడక్కడా; నిలిచిరి= నిలబడి ఉన్నారు; ఆ+అలఘు+జ్ఞాన-మాననీయుండు= సమ(గమైన జ్ఞానంచేత పూజబించదగిన ఆ 
వ్యాసమహర్షి ధృతరాష్టుతోడ(న్‌)= ధృతరాష్ట్రుడితో (ఇట్లా అన్నాడు). 

తాత్సర్యం: నాకు సంపూర్ణమైన జ్ఞానమూ, మనసు దోషరహితం కావటమూ, నీ దయవలన సంభవించుగాక! అన్నాడు 
ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో (ద్రౌపది, సుభద్ర ఇంకా మిగిలిన (స్తీ జనమూ వ్యాసమహర్షిని చూడాలనే ఉత్కంఠతో, 
అక్కడికి వచ్చి వ్యాసుడికి వినయంగా పాదాభివందనం చేసి కొంచెం దూరంగా నిలుచున్నారు. అప్పుడు వ్యాసమహర్షి 
ధృతరాష్ట్రుడితో. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఉ. మీయెడ చింత వాయంగ సమీహితబుద్ది యొనర్చ( గోరి యే 
నీ యెడ కిప్టు వచ్చితి నభీష్టము వే(డుము శంక దక్కి భూ 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 543 


నాయక! యెల్లభంగిని మనః ప్రియముం దగ నిత్తు' నన్న గౌం 
తేయు లెలర్షి; రవ్వసుమతీపతి మోదము నొందె నెంతయున్‌. 82 


ప్రతిపదార్థం: భూనాయక!= ధృతరాష్ట్ర మహారాజా!; మీయెడ చింత= మీకు మానసికమైన విచారం; పాయయగన్‌= తొలగిపోయేటట్లు; 
సమీహిత-బుద్ది= కోరుకొన్న జ్ఞానం; ఒనర్పన్‌+కోరి= సిద్దింపజేయదలచి; ఈ+ఎడకున్‌= ఈచోటికి; ఇప్లు= ఈ సమయంలో; 
ఏను= నేను; వచ్చితిన్‌= వచ్చాను; శంక= సందేహం; తక్కి= విడిచిపెట్టి; అభీష్ట్రము= నీకు(బాగా) కావలసింది; వేడుము= 
కోరుకొమ్ము; మనస్‌+(ప్రియమున్‌= నీ మనసునకు ఇష్టమైనదానిని; ఎల్లభంగిన్‌= ఏ విధంగానైనా సరే; తగన్‌= సముచితంగా; 
ఇత్తున్‌= నెరవేరుస్తాను; అన్నన్‌= అని వ్యాసుడు పల్కగా; కౌంతేయులు= పాండవులు; ఎలర్చిరి= సంతోషించారు; ఆ+ 
వసుమతీ-పతి= ఆ ధృతరాష్ట్ర భూమి నాయకుడు; ఎంతయున్‌= ఎంతో; మోదమున్‌= ఆనందం; ఒందెన్‌= పొందాడు. 
తాత్సర్యం: ధృతరాష్ట్ర మహారాజా! మీ మనసులోని చింతలన్నీ తొలగించి ఉత్తమమై, మీరు కొరుకొంటున్న జ్ఞానాన్ని 
మీకు కలగజేయటం కొరకే నేను ఇక్కడికి, ఈ సమయంలో వచ్చాను. సందేహపడకుండా నీ కిష్టమైనది అడుగుము. 
ఏవిధంగానైనా సరే మీ కోర్కె నెరవేరుస్తాను, అని వ్యాసుడు అనడంతో పాండవులు సంతోషించారు. ధృతరాష్రుడుకూడా 
ఎంతో ఆనందించాడు. 


వ. వ్యాసుండు వెండియు. 83 
తాత్పర్యం: వ్యాసుడు తిరిగి, (ఇట్టా అంటున్నాడు. తరువాతి పద్యంతో అన్వయం) 


చ. “అనఘ! యమానుషం బయినయట్టిద యైనను నా తపంబుపెం 

పునకు మునీంద్రు లద్దుతము( బొంద(గ మీ కవలీల నిత్తు నే 

ననుటయు నా కురుక్తితిపు( డాదటం గోర(గ మీర లిందు వ 

చ్చిన కరుణామయాదర విశేషముకంటెను మేలు గల్లునే? 84 
ప్రతిపదార్థం: అనఘ!= పాపం లేనివాడా!; అమానుషంబు= (నీ అభీష్టం) మనుష్యులకు సాధ్యంకానిది అయిన; అట్టిది+అ= 
అయినటువంటిదే; ఐనను= అయినటప్పటికీ; నాతపంబు-పెంపునకున్‌= నా తపస్సు యొక్క మహిమకు; ముని+ఇంద్రులు= 
(ఈ) మునిశ్రేష్ణలు; అద్భుతమున్‌= ఆశ్చర్యం; పొందంగన్‌= పొందుతుండగా; నేను= నేను; మీకున్‌= మీకు; అవలీలన్‌= 
సులువుగా; ఇత్తున్‌= (మీ కోరిక) తీరుస్తాను; అనుటయున్‌= అని వ్యాసుడు (మళ్ళీ) చెప్పగానే; ఆ-కురు-క్షితిపుండు= కురువంశపు 
రాజయిన ఆ ధృతరాష్ట్రుడు; మీరు= మీరు (వ్యాసుడు); అదటన్‌= (మాపై) ప్రేమతో; ఇందున్‌= ఇచ్చటికి (మావద్దకు); వచ్చిన= 
వచ్చినటువంటి; కరుణా-మయ-ఆదర-విశేషముకంటెను= దయతో నిండిన వాత్సల్యం కంటె; మేలు= ఎక్కువైనటువంటి శుభం; 
కోరంగన్‌= మేం కోరుకొనటానికి ఇంకొకటి; కల్లునే!= ఉంటుందా? 
తాత్సర్యం: నా తపస్సుకు ముని(శ్రేష్టులంతా ఆశ్చర్యపడేటట్లుగా, 'నీ కోరిక మానవమాత్రులకు సాధ్యం కానటువంటిదైనా 
సరే, తేలికగా ఇస్తాను”. అని వ్యాసుడు అనటంతో ఆ ధృతరాష్ట్రుడు 'మీరు మా వద్దకు రావటంలో దయతో నిండిన 
వాత్సల్యంకంటె మేం కోరుకొనదగిన మేలు మరొకటి ఏమున్నది?” అన్నాడు. 


క మానుష మైన నమానుష । మైనను బ్రార్ధనకు విషయమైనది భవదీ 
యానూనక్ళపకు నెక్కుడు । గా నొక్కండు6 గాన నేను గారుణ్యనిధీ! 85 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కారుణ్య-నిధీ!= దయకు గని వంటివాడా!, (వ్యాసమహర్షీ!; (ప్రార్థనకున్‌= వేడుకొనటానికి; విషయము= లక్ష్యం; 
ఐనది= అయినటువంటిది; భవదీయ-అనూన-కృపకున్‌= అత్యంతమైన మీ దయకంటె; ఎక్కుడుగాన్‌= ఎక్కువగా; మానుషము= 
మనుష్యులకు సాధ్యమైనది; ఐనన్‌= అయినా; అమానుషము= మనుష్యులకు సాధ్యంగానిది; ఐనను= అయినా; ఒక్కండున్‌= 


ఒకదానినికూడా; నేను= నేను; కాన(ను)= తలపను. 


తాత్పర్యం: దయకు నిధివంటివాడా!, (వ్యాసమహర్ష గాఢమైన మీ దయకంటె అధికంగా కోరుకొనదగిన వస్తువు, 
ఇంకొకటి మానుషం గానీ, అమానుషం గానీ నాకు ఏమీ కనబడలేదు. 


ఆ. సంయమీంద్ర! నాదుజన్మంబు సఫలత. । బొందె మీరు విమలబుద్ది నింత 

యాదరించినపుడ; లే దింక( బరలోక । భీతి ధన్యతముండ నైతి నేను. 86 
ప్రతిపదార్థం: సంరయమి+ఇంద్ర!= మునులలో శ్రేష్టుడా!; (వ్యాసమహర్ష; మీరు= తమరు (వ్యాసుడు); విమలబుద్ధిన్‌= స్వచ్చమైన 
మనస్సుతో; ఇంత= ఇంత (అత్యధికం)గా దర్శనమిచ్చి, కోర్కె ఇస్తానని); ఆదరించినపుడు+అ= వాత్సల్యం చూపినపుడే; 
నాదుజన్మంబు= నా పుట్టుక; సఫలతన్‌= సార్ధక్యాన్ని; పొందెన్‌= పొందింది; ఇంకన్‌= ఇకపైన; పరలోక-భీతి= ఉత్తమ లోకాలను 
గూర్చి అవి కలుగుతాయో లేదో అనే భయం; లేదు= పోయింది; నేను= నేను; ధన్యతము(డన్‌= ఉత్తమ పుణ్యవంతుడిని; 
ఐతిన్‌= అయ్యాను. 
తాత్సర్యం: (వ్యాస) మునివరా! మీరు స్వచ్చమైన మనసుతో నాపై వాత్సల్యం చూపిన సమయంలోనే నా జన సార్థకమైంది. 
ఉత్తమలోకాలను గూర్చిన దిగులు పోయింది. నేను అందరికంటె పుణ్యం చేసికొన్నాను. 


వ. అట్లయినను మీరొక్కటి గోరు మనిన నామనంబున నెప్పుడుం గలయది యెటింగింపవలసె; విన్నవించెద.87 


ప్రతిపదార్థం: అట్టు-అయినను= అంతే అయినా; మీరు= తమరు; ఒక్కటి= ఏదైనా ఒక్కటి; కోరుము= అడుగుము; అనినన్‌= 
అన్నందువలన; నా మనంబునన్‌= నామనస్సులో; ఎప్పుడున్‌= నిరంతరంగా, (రాత్రింబగళ్ళు); కల+అది= ఉన్నటువంటిది; 
ఎజీంగింపన్‌-వలసెన్‌= మీకు తెలుపవలసి వచ్చింది; విన్నవించెద (న్‌)= అది తమకు మనవి చేసికొంటాను. 


తాత్సర్యం: అయినప్పటికీ ఏదో ఒకటి కోరుకొమ శని తమరు అన్నందుచేత, ఎంతో కాలంగా నా మనసులో ఉన్న 
ఒకవిషయం మీకు చెప్పవలసివచ్చింది. అది మనవి చేసికొంటాను. 


సీ, దుష్టచిత్తుం డగు దుర్యోధనుండు ని । ష్పాపస్వభావులం బాండుసుతులC 
బరిభవించి సమస్తనరనాథు లని గరి | తురగయుతంబుగా. ద్రుంగంజేసి 
ధరణి రాజ్యము. గోరి గురుభీష్షకర్ణాది । సత్పురుషుల నెల్ల జంపికొనియె; 
నన్నీచునకుంగా “మహారాజు లాండ్రను । బిడ్డల విడిచి యభేద్య ధైర్య, 


తే.  వృత్తిరణమృతి( బొంది; రవ్విభుల కేది। గతియొ? యిమ్మెయి మూఢులై కలన బడిన 
కురుకుమారకు లెట్లెరొ పరమబోధ । మహిత! యెటు(గని వగ పెద్ద మాన్సు మనియె. 88 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 545 


ప్రతిపదార్థం: దుష్టచిత్తుండు= చెడ్డబుద్ది కలవాడు; అగు= అయినటువంటి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; నిస్‌+ 
పాప-స్వభావులన్‌= దోషం లేని నడవడి కలిగిన (వారిని); పాండుసుతులన్‌= పాండవులను; పరిభవించి= అవమానపెట్టి; ధరణి 
రాజ్యము= ఈ భూమిపై ఆధిపత్యాన్ని; కోరి= అభిలషించి; కరి-తురగ-యుతంబుగాన్‌= ఏనుగుల బలం గుర్రాల బలంతో 
గూడ; సమస్త నర-నాథులు= రాజులు అందరూ; అనిన్‌= యుద్దంలో; (త్రుంగన్‌= నశించే విధంగా; చేసి= యుద్దం చేసి; 
గురు-భీష్మ-కర్ల-ఆది- సత్‌పురుషులన్‌= (ద్రోణుడు, భీష్ముడు, కర్గుడు మొదలైన గొప్ప వ్యక్తులను; ఎల్లన్‌= అందరినీ; చంపికొనియెన్‌= 
(చేతులార) నిర్మూలించుకొన్నాడు; ఆ+నీచునకున్‌+కాన్‌= అటువంటి అధముడి కొరకు; మహారాజులు= గొప్ప గొప్ప రాజులు; 
ఆం(డ్రను= తమ భార్యలనూ; బిడ్డల(న్‌)= పిల్లలనూ; విడిచి= వదలిపెట్టి; అభేద్య ధైర్య వృత్తి(న్‌)= చెదరని గుండె దిటవు కలిగిన 
నడవడితో; రణమృతిన్‌= యుద్దంలో చావు; పొందిరి= పొందారు; ఆ+విభులకున్‌= అటువంటి వీర (యుద్ద) మరణం పొందిన 
మహారాజులకు; ఏది గతియొ= (మరణానంతరం) ఎటువంటి గతి కలిగినదో ఈ+మెయి= ఈ విధంగా; మూఢులై= మూర్భులై; 
కలనన్‌+పడిన= యుద్దంలో మరణించిన; కురుకుమారకులు= కౌరవులు; ఎట్టు+ఐరి+ఒ= అయినారో; ఎజుగని= తెలియ 
లేదనే; వగ= బాధ; పెద్ద= నాకు చాల ఎక్కువగా ఉన్నది; పరమబోధ-మహిత!= ఉత్తమమైన జ్ఞానం చేత గొప్పవాడా!; మాన్సుము= 
(నా చింతను) పొగొట్టవలసింది; అనియెన్‌= అన్నాడు (ధృతరాష్ట్రుడు). 


తాత్సర్యం: చెడుబుద్ది కలిగిన దుర్యోధనుడు పుణ్యాత్ములైన పాండవులను అవమాన పెట్టి, నేల (రాజ్యం) కొరకు, 
గజాశ్వబలంతో సహా నేలమీది రాజులందరూ యుద్దంలో నశించిపోయేటట్లు చేశాడు. ద్రోణుడు, భీష్ముడు, కర్షుడు 
మొదలైన గొప్పవారిని చేతులార చంపుకొన్నాడు. ఆ అధముడి (దుర్యోధనుడి) కొరకు మహారాజులంతా పెండ్డాలను 
పిల్లలను వదలుకొని చెదరని గుండె ధైర్యంతో యుద్దంచేసి ఆ యుద్దంలో మరణించిన ఆ మహాపురుషులకు తరువాత 
ఎటువంటి లోకాలు సిద్దించాయి? మూర్ధంగా యుద్ధానికి దిగి అందులో మరణించిన కౌరవవంశవీరులు మరణానంతరం 
ఏమైపోయారు? అనేది తెలియకపోవటం అనే దుఃఖం నాకు చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తమజ్ఞానం వలన గొప్పవాడా! 
(వ్యాసమహర్షీ ఆ నా బాధను పోగొట్టవలసింది' అన్నాడు ధృతరాష్ట్రుడు. 

వ. అనుటయు న ప్ర్వేముడి పలుకులు విని గాంధారికిం గుంతికిం బాంచాలికి సుభద్రకు మజియునుం 


గలయంగనలకుం జిత్తంబుల నెవ్వగలు గ్రొత్తలయ్యె; నప్పు డాసుబలనందన పట్టావృతలో చనత్వంబునన 
చూచి దయాధామం బై యున్నయా మామ నుద్దేశించి మోడ్దిన చేతు లద్దెసకు నిగిడ్ది యిట్లనియె. 89 


ప్రతిపదార్థం: అనుటయున్‌= ధృతరాష్ట్రుడు ఆ విధంగా అనటంతో; ఆ+(పేముడిపలుకులు= స్నేహంనిండిన (ధృతరాష్ట్రుడి) 
ఆ మాటలు; విని= ఆలకించి; గాంధారికిన్‌= గాంధారికీ; పాంచాలికిన్‌= (ద్రౌపదికీ; సుభద్రకున్‌= సుభ(ద్రకూ; మణియునున్‌= 
ఇంకా; కల-అంగనలకున్‌= అక్కడ ఉన్న మిగిలిన కౌరవ స్త్రీలకూ; చిత్తంబులన్‌= మనసులలో; నెవ్వగలు= పరిపూర్ణమైన 
దుఃఖాలు; (క్రొత్తలు-అయ్యెన్‌= అప్పుడే అపూర్వంగా ఏర్పడినట్లు అయ్యాయి; అప్పుడు= ఆ సమయంలో; సుబలనందన= 
గాంధారి; పట్ట-ఆవృత-లోచనత్వంబునన్‌+అ= పట్టంచేత ఆవరించబడిన (మూయబడ్డ) కన్నులు గలిగినది అయి; చూచి= 
వ్యాసుడిని చూచి; దయాధామంబు= దయకు నిలయం; అయి= ఐ; ఉన్న ఆ మామన్‌= ఉన్నటువంటి మామ అయిన వ్యాసుడిని; 
ఉద్దేశించి= లక్ష్యంగా చేసికొని; మోడ్చిన చేతులు= జోడించిన చేతులను; ఆ+దెసకున్‌= వ్యాసుడివైపు; నిగిడ్సి= ఉంచి; ఇట్టు= 
ఈ విధంగా; అనియెన్‌= అన్నది. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు ఆ విధంగా మాటాడగానే, స్నేహపూరితాలయిన ఆ మాటలు విని, గాంధారికీ, కుంతికీ, 
ద్రౌపదికీ, సుభద్రకూ, ఇంకా ఇతర (కౌరవ) స్త్రీలకూ, (స్వజన వియోగం వలన) మనసులో నిండి ఉన్న బాధలు అపుడే 


546 శ్రీమదాంధ్ర నుహాభారతము 


(క్రొత్తగా కల్గినట్టయింది. అపుడు గాంధారి పట్టంతో కప్పబడిఉన్న కళ్లతోటే వ్యాసుడిని చూచి, దయకు నిలయం 
అయిన తన మామ (ధృతరాష్ట్రుడి తం(డ్రి) అయిన వ్యాసుడిని గూర్చి, చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నది. 


సీ, _ 'మునినాథ యీ రాజు తనయు లందటును గ। య్యంబున. దెగినదియాదిగా. బ 
దాటేండ్లు వగలపా లగుచు( దత్సన్నిధి । గల్గుటం గోరు;లోకంబు లెన్ని 
యన్నియు. జూపంగనైనను జాలుదు । నిర్మలతపమున పేర్మి నీవు 
పు త్రసాన్నిధ్య మీ భూపతి కొనరించు । టెంతటిపని? నీకు గొంతి ద్రుపద 


తే. రాజపుత్రి సుభద్ర కౌరవ కుమార । శతము భార్యలు నూర్వురు సౌమదత్తి 
పత్ని యత్తన్వియత్త యప్పడ(తి యత్త। గోరుదురు యుద్దమృతబంధుకోటిం జూడ. 90 


ప్రతిపదార్థం: మునినాథ!= మునులలో శ్రేష్టుడా!; తనయులు= దుర్యోధనాదులైన కొడుకులు; అందణును= మొత్తం; 
కయ్యంబునన్‌= యుద్దంలో; తెగినది= నశించిపోవటం; ఆదిగాన్‌= మొదలుగా; ఈ రాజు= ఈ ధృతరాష్ట్రుడు; పది-ఆణు+ఏండ్లు= 
పదహారు సంవత్సరాలు; వగల।పాలు= దుఃఖాలకు లోను; అగుచున్‌= అవుతూ; తద్‌-సన్నిధి= ఆ కొడుకులను కలిసికొనాలని; 
కోరున్‌= కోరుతూ ఉంటాడు; నీవు= నీవు (వ్యాసుడు); నిర్మల తపము సేర్మి(న్‌)= శుద్దమైన తపస్సుయొక్క ఆధిక్యంతో; ఎన్ని 
లోకంబులు= ఈ సృష్టిలో మొత్తంగా ఎన్నిలోకాలు ఉన్నాయో; అన్నియున్‌= అవి అన్నీ కూడా; చూపంగన్‌-చూపించటానికి; 
చాలుదు(వు)= సమర్గుడివి; ఈ భూపతికిన్‌= ఈ ధృతరాష్ట్ర మహారాజుకు; పుత్రసాన్నిధ్యము= ఒక్కసారి కొడుకుల దగ్గర ఉండే 
అవకాశం; ఒనరించుట= కలిగించటం; నీకున్‌= నీకు; ఎంత పని?= ఎంతటి పని?; గొంతి= కుంతి; (ద్రుపద రాజ-పుత్రి= ఆమె 
కోడలు (ద్రుపదమహారాజు కూతురు) (ద్రౌపది; సుభద్ర= ఆమె కోడలు సుభద్ర; కౌరవ కుమారశతము= దుర్యోధనాదులయిన 
కౌరవవీరులు వందమందియొక్క; భార్యలు= పెండ్లాలు; నూర్వురు(న్‌)= వంద మందీ; సౌమదత్తి పత్ని= సోమదత్తుడి కొడుకైన 
భూరి(శవుడి భార్యా; ఆ+తన్వి= ఆ భూరి(శవుడి భార్యకు; అత్త= (భూరి(శవుడి తల్లి) సోమదత్తుడి భార్యా; ఆ+పడ.తి= ఆ 
సోమదత్తుడి భార్యయొక్క; అత్త= అత్తగారూ; (సోమదత్తుడి భార్యయొక్క; అత్త; అత్తగారూ; సోమదత్తుడి తల్లి..అంటే బాహ్లికుడి 
భార్యా) యుద్ద మృత బంధు కోటిన్‌= యుద్దంలో మరణించిన తమ తమ బంధువుల సమూహాన్ని; చూడన్‌= చూడాలని; 
కోరుదురు= కోరుతూ ఉంటారు. 


తాత్సర్యం: (వ్యాస) మునిశ్రేష్టుడా! యుద్దంలో కొడుకులందరూ మరణించింది మొదలుగా ఇప్పటికి పదహారేళ్ళ 
నుండి ఈ ధృతరాష్ట్ర మహారాజు (పుత్ర) శోకంతో ఉండి తన పుత్రుల సమీపం చేరుకొనాలని కోరుకొంటూ ఉన్నాడు. 
అత్యంతమైన నీ తపళ్ళక్తితో ఈ సృష్టిలోనే మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ వాటినన్నింటినీ చూపించగలిగిన నీకు 
-ఈ ధృతరాష్ట్రుడికి పుత్రుల లోకాలు చూపించటం ఎంత పని? కుంతి, (ద్రౌపది, సుభద్ర, (నూరుమంది) కౌరవుల 
భార్యలు నూరుమందీ, భూరి[శ్రవుడి భార్యా, సోమదత్తుడి భార్యా, బాహ్హికుడి భార్యా, యుద్దంలో మరణించిన తమ 
తమ బంధువులను చూడాలని కోరుతున్నారు. 


వ. అంతయును భవదీయ దివ్యబోధంబు గనుచుండు. 91 


ప్రతిపదార్థం: అంతయును= ఈ విషయం అంతా; భవదీయ-దివ్య-బోధంబు= నీ గొప్పదయిన నీ జ్ఞానం; కనుచున్‌+ఉండున్‌= 


చూస్తూనే (తెలిసే) ఉంటుంది. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 547 
తాత్సర్యం: ఇది అంతా గొప్పదైన నీ జ్ఞానానికి అందే ఉంటుంది. 


కు పరమమునీంద్ర! సమరమృత । కురువీరుల మా మనముల గో డుడుగ భవ 
త్మరుణ వెలయ లోకం బ। చైరువంద(గ6 జూపవే విచిత్రపుమహిమన్‌'. 92 


ప్రతిపదార్థం: పరమ-ముని+ఇం|ద్ర!= మునిశ్రేష్టులలో ఉత్కృష్టుడా!, (వ్యాసమహర్షీ; మా మనముల గోడు= ధృతరాష్ట్రాదులమైన 
మా (భరతవంశ్యుల) మనస్సులలో నిండిన బాధ; ఉడుగన్‌= తొలగేటట్టుగా; భవత్‌-కరుణ= నీ దయ; వెలయన్‌= (ప్రకటితం 
కావటం చేత; లోకంబు= లోకంలోని జనమంతా; అచ్చెరువు= ఆశ్చర్యం; అందయగన్‌= పొందేవిధంగా; విచిత్రపు మహిమన్‌= 
వింతగొలిపే గొప్పతనంతో; సమర-మృత-కురువీరులన్‌= యుద్దంలో మరణించిన కౌరవవీరులను; చూపవే= మాకు కనబరచవా? 


తాత్పర్యం: ముని శ్రేష్టులలో ఉత్తముడా!; వ్యాసమహర్షీ!, మా అందరి మనసులోని చింత తొలగిపోయేటట్టు, నీ దయ 
ప్రకటింపబడటంతో లోకమంతా ఆశ్చర్యపడేటట్టు, ఆశ్చర్యకరమైన నీ గొప్పతనంతో, యుద్దంలో మరణించిన 
కురువంశపువారిని మాకు చూపించవలసింది. 


చ. అనునెడ గొంతి వాడువదనాబ్దముతోడ మదిం దలంచె6గ 
రుని; నది యత్తపోధనవరుం డెద( గాంచి దయానురక్తి న 
వ్వనిత గుటించి యిట్లను 'భవన్మతి నొందిన కోర్కి సెప్పు మే 
ననఘచరిత్ర! దాని ఫల మంద(గ(జేసి యలంత. బాపెదన్‌ 93 


ప్రతిపదార్థం: అను+ఎడన్‌= గాంధారి ఆవిధంగా అంటున్న సమయంలో; గొంతి= కుంతీదేవి; వాడు-వదన-అబ్ద్బము-తోడన్‌= 
వాడిపోయిన పద్మం అనే ముఖంతో; మదిన్‌= మనస్సులో; కర్గునిన్‌= కర్ణుడిని; తలంచెన్‌= స్మరించింది; ఆ+తపస్‌+ధనవరుండు= 
తపస్ఫంపద గలిగిన ఆ వ్యాసుడు; అది= కుంతి మనసులోని విషయం; ఎదన్‌= తన మనసులో; కాంచి= (గ్రహించి; 
దయా+అనురక్తిన్‌= దయతో కూడిన వాత్సల్యంతో; ఆ+వనిత-గుజించి= ఆ కుంతిని ఉద్దేశించి; ఇట్టు= ఈ (ప్రకారంగా; 
అనున్‌= అన్నాడు; అనఘ చరి[త్ర!= దోషం లేని నడవడిగలదానా!; భవత్‌-మతిన్‌= నీ మనస్సును; ఒందిన= (ప్రవేశించిన; కోర్కి= 
వాంఛితం; చెప్పుము= చెప్పుము; ఏను= నేను; దాని ఫలము= దానికి (ప్రయోజనాన్ని; అందంగన్‌+చేసి= (నీకు) కలుగ జేసి; 
అలంతన్‌= నీ విచారం; పాపెదన్‌= పోగొట్టుతాను. 


తాత్పర్యం: గాంధారి ఆ విధంగా అనటంతో కుంతి వాడిపోయిన ముఖ కమలంతో మనసులో కర్ణుడిని స్మరించింది. 
తపస్సంపన్నుడైన వ్యాసు డది (గ్రహించి వాత్సల్యంగా కుంతితో ఇట్టా అన్నాడు. “పవిత్రమైన నడవడికలదానా! నీ 
మనసులో కలిగిన కోర్కె ఏమిటో చెప్పుము. దాని ప్రయోజనం అందించి, నీ విచారం పొగొట్టుతాను”. 


వ. అనిన విని యయ్యింతి సంతసిల్లి యా సంయమివల్లభునకు దండప్రణామంబు చేసి చేతులు మోడ్ది లజ్ఞా 
సహితం బగు నంతరంగంబుతో వినయనమ్ర యగుచు నిట్లనియె. 94 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వేదవ్యాసుడు పలుకగా; విని= ఆలకించి; ఆ+ఇంతి= కుంతి; సంతసిల్లి= ఆనందించి; ఆసంయమి 
వల్లభునకున్‌= ముని'శ్రేష్టుడైన ఆ వ్యాసుడికి; దండ-ప్రణామంబు= సాష్ట్రాంగంగా నమస్కారం; చేసి= ఆచరించి; చేతులు మోడ్చి= 
౧ (గ 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేతులు జోడించి; లజ్ఞాసహితంబు= సిగ్గుతో కూడినది; అగు= అయిన; అంతరంగంబుతోన్‌= మనస్సుతో; వినయ-న(మై= 

అణకువతో వంగినది; అగుచున్‌= అవుతూ; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= అన్నది. 

తాత్పర్యం: వ్యాసుడు అట్టా అనటంతో కుంతి సంతోషించి ఆ మునిశ్రేష్టుడికి సాష్టాంగపడి, నమస్కరించి, చేతులు 
ng లు 

జోడించి, సిగ్గుపడుతున్న మనసుతో, అణకువతో వంగి వ్యాసుడితో ఇట్లా అన్నది. 


కుంతి వేదవ్యాసునితో( గర్హుండు దనకు జన్మించిన తెణంగెటింగించుట (సం.15.38.1) 


(ఈక 


“దేవతలకు నీవ దేవత; విట్టి ని । న్మామగా. బడసితి మహితకరుణ 

నను జూచి నాదువిన్నప మాదరింపు మే(। గన్యాత్వదశ నుండగా మదీయ 
జనకుని కడకు. గోపనుC డైన దుర్వాసు(। డన్మహాముని వచ్చె; నతని సవిన 
యార్దన కలనాసమారాధితుండుగా(। జేసితి బ్రీతుండై చెలువ! నీకు 


ఆ. నిత్తువరము; వేడు మెయ్యది కోరికి?' । యనియె; నతండు 'మీ ప్రియంబుకంటె 
ననఘ! మిగులు కోర్మియును గలదే? నాకు । నంటి(; గాని యొకడు నడుగ నైతి. 95 


ప్రతిపదార్థం: దేవతలకున్‌= దేవతలకు గూడా; నీవు+అ= నీవే; దేవతవు= దేవుడివి; ఇట్టి= ఇటువంటి (దైవాలకు దైవమైనటువంటి); 
నిన్‌= నిన్ను; మామగాన్‌= మామ (భర్త తండ్రిగా, (సమీప బంధువుగా); పడసితిన్‌= నేను పొందగలిగాను; ననున్‌= నన్ను; 
మహిత కరుణన్‌= అత్యంతమైన దయతో; చూచి= అనుగ్రహించి; నాదు విన్నపము= నా వేడుకోలును (నేను చెప్పే మాటలు); 
ఆదరింపుము= వాత్సల్యంతో వినవలసింది; ఏను= నేను; కన్యాత్వదశన్‌= కన్నెప్రాయంలో ఉండగా; మదీయ-జనకుని-కడకున్‌= 
నా తండ్రి వద్దకు; కోపను(డు= కోపస్వభావుడు; ఐన= అయినటువంటి; దుర్వాసుండు= దుర్వాసుడు; అన్‌-మహాముని= అనే 
పేరుగలిగిన గొప్ప ముని; వచ్చెన్‌= వచ్చాడు; అతనిన్‌= ఆ మహామునిని; స-వినయ-అర్భన-కలనా-సమ్‌- ఆరాధితుండు= 
అణకువతో కూడిన పూజలను సమకూర్చటంచేత చక్కగా సేవించబడినవాడు; కాన్‌= అయ్యేవిధంగా; చేసితిన్‌= (నేను) చేశాను; 
అతండు= అందుకు ఆ దుర్వాసుడు; ప్రీతుండు= సంతోషించినవాడు; ఐ= అయి; చెలువా!= అమ్మాయీ! (కుంతీ); నీకున్‌= 
నీకు; వరము= వరాన్ని; ఇత్తున్‌= ఇస్తాను; వేడుము= అడుగుము; కోరిక= నీ కోరిక; ఏ+అది!= ఏమిటి?; అనియెన్‌= అన్నాడు; 
అనఘ!= పుణ్యాత్మా!; మీ ప్రియంబుకంటెన్‌= మీరు సంతోషించటం కంటె; మిగులు= అధికమైన; కోర్కియును= కోర్కెగూడా; 
నాకున్‌= నాకు; కలదు+ఏ?= ఉంటుందా?; అంటిన్‌= అన్నాను; కాని= అంతేతప్ప; ఒకండున్‌= ఏదీకూడా; అడుగన్‌+ఐతి(న్‌)= 
కోరలేదు. 


తాత్పర్యం: దైవాలందరకు నువ్వే దేవుడివి. అటువంటి నిన్ను మామగా పొందగలిగాను. నాపై దయజఉంచి నా మనవిని 
ప్రేమతో వినవలసింది. నేను కన్యాప్రాయంలో ఉండగా కోపస్వభావుడైన దుర్వాసుడు మానాన్న (పెంచిన తండ్రి 
కుంతిభోజుడి) దగ్గరకు వచ్చాడు. నేను ఆ మహామునిని అణకువతో పూజించి సేవించాను. అతడు సంతోషించి, 
అమ్మాయీ “నీకు వర మిస్తాను. కోరుకొము న ఏం కావాలి?” అన్నాడు. అప్పుడు నేను 'పుణ్యాత్మా! మీరు సంతోషించటం 
కంటె ఎక్కువైన కోరిక నాకేముంటుంది?” అన్నాను తప్ప ఏ ఒక్కటీ వేడుకొనలేదు. 


వ. అమ్మాట తనమనంబునకు రానిచందంబు మొగంబునం దో(ప నత్తాపసవరుండు 'వరం బెల్లభంగి నొసంగక 
పోవ; నడుగు’ మనుటయు, వెజచియు నాదువేడ్కతెఅం గట్ల యగుటను 'బుత్తుంగోరితి గోరిన నమ్ముని 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 549 


పతి యొక్కమంత్రం బనుగ్రహించి 'దీన నీ వావహించిన దేవతలు భవద్వశగతులై సుతజన్మంబు గలిగింతురు; 
విశేషించి ధర్మువునకు( దల్లివి గాగలదాన' వని పలికి యంతర్జానంబు చేసిన. 96 


ప్రతిపదార్థం: ఆ+మాట= నేను అన్న ఆ మాట; తన మనంబునకున్‌= తన (దుర్వాసుడి) మనస్సునకు; రాని చందంబు= 
నచ్చని విధం; మొగంబునన్‌= అతడి (దుర్వాసుడి) ముఖంమీద; తోయన్‌= కనబడుతుండగా; ఆ+తాపసవరుండు= ముని శ్రేష్టుడైన 
ఆ దుర్వాసుడు; ఎల్లభంగిన్‌= ఏ విధంగానైనా; వరంబున్‌= మేలును; ఒసంగక= ఇవ్వకుండా; పోవన్‌= వెళ్ళను; అడుగుము= 
కోరుకొమ్ము; అనుటయున్‌= అని దుర్వాసోమహర్షి అనటం వలన; వెజచియున్‌= భయపడీ; నాదువేడ్క తెణంగు= నా కోరికతీరు; 
అట్టు+అ= అదే (ప్రకారం; అగుటను= కావటంచేతా; పుత్రున్‌= కొడుకును; కోరితిన్‌= అడిగాను; కోరినన్‌= నేను ఆ విధంగా 
కోరటంతో; ఆ+మునిపతి= మునులలో శ్రేష్ణుడైన ఆ దుర్వాసుడు; ఒక్క మం(త్రంబు= ఒకానొక మంత్రాన్ని; అనుగ్రహించి= 
(నాకు) ఉపదేశించి; నీవు= నీవు; దీనన్‌= ఈ మంత్రంతో; ఆవహించిన-దేవతలు= రప్పించినటువంటి దేవతలు; భవత్‌-వశ-గతులు= 
నీకులోబడిన వారు (నీవు చెప్పిన విధంగా నడుచుకొనేవారు); ఐ= అయి; సుతజన్మంబు= నీకు కొడుకు పుట్టటాన్ని; కలిగింతురు= 
కలగజేస్తారు; విశేషించి= అందులో ప్రత్యేకంగా; ధర్మువునకున్‌= ధర్మదేవత (యమధర్మరాజు)కు; తల్లివి= (నీవు) జన్మనిచ్చేదానివి; 
కాన్‌+కలదానవు= అవుతావు అని; పలికి= చెప్పి; అంతర్జానంబు చేసినన్‌= (ఆ దుర్వాసుడు) మాయమయిపోవటంతో, (తరువాతి 


పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: (మీరు సంతోషించటంకంటె మించిన కోర్కె నాకు ఏముంటుంది? అని) నేను (కుంతి) అన్నమాట తన 
మనసుకు నచ్చకపోవటం ముఖంలో కనబడుతుండగా మునిశ్రేష్టుడైన ఆ దుర్వాసుడు 'ఏమైనాసరే నీకు వరం ఇవ్వకుండా 
ఇక్కడినుండి వెళ్ళను అడుగు” మన్నాడు. ఆ మాటలకు భయంతోనూ, 'నా కోరిక కూడా ఆ విధంగానే ఉండటం 
వలననూ నేను కొడుకు నిమ్మని అడిగాను. దానితో దుర్యాసోమహర్షి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి. “ఈ మంత్రంతో 
నీవు ఏ దేవతలను రప్పిస్తావో ఆ దేవతలు నీకు వశమై కొడుకులను గలుగజేస్తారు. ప్రత్యేకించి నీవు యమధర్మరాజుకు 
తల్లివి అవుతావు” అని చెప్పి మాయమైపోయాడు. 


ఆ. అద్దుతమున( బొంది యమ్మంత్రరూప ము । ల్లమున నెప్పుడును దలంతు; నొక్క 
నాండు మేడమీందం బోండిమి నే నుండి । కంటి. బొడుచుచున్న కమలమి త్తు. 97 


ప్రతిపదార్థం: అద్భుతమునన్‌-పొంది= ఆశ్చర్యపడి; ఉల్లమునన్‌= మనసులో; ఎప్పుడును= నిరంతరమూ; ఆ+మం[త్రరూపము= 
దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని; తలంతున్‌= స్మరిస్తూఉండే దాన్ని; ఒక్కనాండు= ఒకరోజు; నేను= నేను; మేడమీ(దన్‌= 
మేడపైన; పోండిమిన్‌= సుఖంగా; ఉండి= ఉన్నదానినై; పొడుచుచున్న-కమలమి(త్రున్‌= ఉదయించే సూర్యుడిని; కంటిన్‌= చూచాను. 


తాత్సర్యం: (మంత్రం ఉపదేశించి దుర్వాసుడు అదృశ్యం అయిపోవటంతో) చాలా ఆశ్చర్యపడి నా మనసులో ఆ 
మంశత్రాన్నే నిరంతరమూ స్మరిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నేను మేడమీద హాయిగా ఉండి ఉదయించే సూర్యుడిని 
చూచాను. 


క. కని యిది కన్యకు దోషం । బని తల(పక బాల్యసంభృతాజ్ఞానము వే 
డ్కనొనర్ప నావహించితి । ముని మంత్ర బలమున సూర్యు మునినాథవరా! 98 


550 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: మునినాథవరా!= ముని(శ్రేష్టులలో శ్రేష్టుడా!, వ్యాసమహర్షి కని= ఆ సూర్యుడిని చూచి; ఇది= తాను కోరుకొనబోతున్నది 
(పుత్రుడిని పొందటం); కన్యకున్‌= వివాహం కాని స్త్రీకి; దోషంబు= తప్పు; అని తలయక= అనుకొనకుండా; బాల్య-సంభృత- 
అజ్ఞానము= పిన్నతనం వలన పరిపూర్ణమైన తెలివి లేకపోవటం; వేడ్కన్‌= వినోదాన్ని; ఒనర్సన్‌= కలిగించగా, మునిమంత్రబలమునన్‌= 
ఆ దుర్వాసుడిచ్చిన మం(త్రశక్తితో; సూర్యున్‌= ఆ సూర్యుడిని; ఆవహించితిన్‌= రప్పించాను. 
తాత్సర్యం: బుషి శ్రేష్టుడా! ఆ ఉదయించే సూర్యుడిని చూచి దుర్వాసుడిచ్చిన మంత్రశక్తితో పెళ్ళికాని పిల్లకు ఇది 
(పుత్రులు పొందటం) తప్పు అని ఎంచకుండా, చిన్నతనం వలన కలిగిన అజ్ఞానంతో, వినోదంగా సూర్యుడిని రప్పించాను. 
తే. ఆవహించిన నద్దేవుండాకసమున । నాత్మమూర్తి వర్తింప మూర్త్యంతరంబు 

దాల్చి నాకడ కేతెంచె. దత్‌క్షణంబ। నాదుచిత్త మాశ్చర్యమగ్నంబు గాంగ. 99 
ప్రతిపదార్థం: ఆవహించినన్‌= (ఆ విధంగా మంత్రములతో) రప్పించగా; ఆ+దేవుండు= ఆ సూర్యభగవానుడు; ఆత్మమూర్తి= 
తన చండస్వరూపం; ఆకసమునన్‌= ఆకాశంలో (యథాపూర్వంగా) వర్తింపన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; మూర్తి+అంతరంబు= వేరొక; 


ఆకారాన్ని; తాల్చి= ధరించి; నాదుచిత్తము= నామనస్సు; ఆశ్చర్యమగ్నంబు= ఆశ్చర్యంలో మునిగినది; కాంగన్‌= కాగా; 
తద్‌+క్షణంబు+అ= వెంటనే; నాకడకున్‌= నావద్దకు; ఏతెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: ఆ విధంగా దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని స్మరించటంతో ఆ మంత్రబలం వలన సూర్యభగవానుడు 
ఆకాశంలో తన రూపం అలాగే ఉండగా అక్షణంలోనే ఇంకొక రూపం ధరించి నా మనసు ఆశ్చర్యంలో మునిగిపోతుండగా 
నావద్దకు వచ్చాడు. 


వ. ఇట్లు చనుదెంచి. 100 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈఆ్రకారంగా; చనుదెంచి= వచ్చి. 
తాత్పర్యం: సూర్యుడు ఈ విధంగా (తన సహజరూపం ఆకాశంలో ఉంచి మరొక రూపంతో కుంతివద్దకు) వచ్చి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
సీ, “అడుగు మిచ్చెద వరం' బనిన వడంకుచు(। గేలు మొగిడ్డి 'పొం డేల యిచటి 

ననిన 'వృథాహ్వాన మాచరించుట తప్పు । నిన్నును నెవ్వ(డు నీకు మంత్ర 

మిచ్చె నాతని శపియింతు. జుమ్మీ!'యని । పలికె నయ్యర్యు(; డే నలికి గురుని 

నిరపరాధుని శాపనిహతు(గా( జేయుట । కోర్వక పుత్రకు నొసంగు దేవ 
తే. కృప భవత్సము' ననిన నయ్యపరిమేయ । తేజు. డాత్మతేజమున నా దృబ్ముఖేంద్రి 

యములు మనసును సమ్మోహితములు సేసి; యపుడు తనయుండు పుట్టెడు ననియెంబిదప. 101 


ప్రతిపదార్థం: అడుగుము= ఏమి కావాలో కోరుకొమ్ము; వరంబు= నీకోరిక; ఇచ్చెదన్‌= ఇస్తాను; అనినన్‌= అని సూర్యుడు 
పలుకగా; వడంకుచున్‌= వణకిపోతూ; కేలు= చేతులు; మొగిడ్చి= జోడించి; పొండు= వెళ్ళిపొండి; ఇచటన్‌= ఇక్కడికి; ఏల= 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 551 


(రావటం) ఎందుకు?; అనినన్‌= అని నేను (కుంతి) పల్కగా; వృథా-ఆహ్వానము= వ్యర్థం అయిన పిలుపు; ఆచరించుట= 
చేయటం; తప్పు= దోషం; నిన్నును= నిన్నూ (కుంతినీ)?; నీకున్‌= నీకు; మం(త్రము= (దేవతలనాహ్యానింపజేసే) ఈ మంత్రాన్ని; 
ఎవ్వండు ఇచ్చెన్‌= ఎవడు ఇచ్చాడో; అతనిన్‌= వాడినీ; శపియింతున్‌+చుమ్మీ= శపిస్తాను సుమా; అని= అనే విధంగా; ఆ+అర్కు. 
డు= ఆ సూర్యుడు; పలికెన్‌= అన్నాడు; ఏను= నేను; అలికి= భయపడి; గురునిన్‌= మంత్రం ఉపదేశించిన ఆ ఆచార్యుడు 
దుర్వాసుడిని; నిర్‌+అపరాధునిన్‌= ఏ తప్పూ చేయనివాడిని; శాప-నిహతున్‌= సూర్యుడిశాపంతో దెబ్బతిన్నవాడు; కాన్‌= అయ్యేటట్టు; 
చేయుటకున్‌= చేయటానికి; ఓర్వక= తట్టుకొనలేక; దేవ!= (సూర్య) భగవానుడా!; కృపన్‌= దయతో; భవత్‌-సమున్‌= నీకు 
సాటివచ్చేటటువంటి; పుత్రకున్‌= కొడుకును; ఒస(గు(ము)= ఇమ్ము; అనినన్‌= అని నేను (కుంతి) పల్కగా; ఆ అపరిమేయతేజు( 
డు= మేరలేని కాంతి కలిగిన ఆ సూర్యుడు; అపుడు= ఆ సమయంలో; ఆత్మతేజమునన్‌= తన కాంతితో; నా-దృక్‌- 
ముఖ-ఇం(ద్రియములు(ను)= (నా) కనులు మొదలైన ఇంద్రియాలను; మనసును= హృదయాన్ని; సమ్మోహితములు చేసి= 
ఆకర్షించబడ్డవాటినిగా చేసి; పిదపన్‌= తర్వాత; తనయుండున్‌= (నీకు) కొడుకు; పుట్టెడున్‌= పుట్టుతాడు; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: 'కోరుకొమ్ము వరమిస్తా' నన్నాడు సూర్యుడు. నేను వణకిపోతూ చేతులు జోడించి వెళ్ళండి ఎందుకిక్కడ' 
అన్నాను. “వ్యర్థంగా ఆహ్వానించటం తప్పు. నిన్నూ, నీకు ఈ మంత్రం ఉపదేశించినవాడినీ ఇద్దర్నీ శపిస్తాను' అన్నాడు 
సూర్యుడు. నేను భయపడి ఏ తప్పూ ఎరుగనివాడు మంత్రం ఉపదేశించిన ఆచార్యుడు దుర్వాసుడు శాపం పాలుకావడానికి 
అంగీకరించలేక, 'దేవా! దయతో నీ వంటి కొడుకు నిమ్మని సూర్యుడిని అడిగాను. అత్యంత తేజస్సు కలిగిన ఆ 
సూర్యుడు తన తేజస్సుతో కన్నులు మొదలైన నా యిం(ద్రియాలనన్నింటినీ, మనసునూ ఆకర్షించి 'నీకు కొడుకు 
పుట్టుతాడు' అని చెప్పాడు. 


వ. అని నిర్దేశించి. 102 
ప్రతిపదార్థం: అని= ఆవిధంగా; నిర్దేశించి= నిర్ణయించి చెప్పి. 
తాత్సర్యం: నీకు కొడుకు పుట్టుతాడని సూర్యుడు కుంతికి నిర్ణయం చేసి చెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం) 


తే.  'నీకుంగన్యాత్వ వికలత గాక యుండ। వరము నిచ్చితి ననుచు దివమున కరిగె; 
జనకముఖబంధుచిత్తవంచనము నడపి । గూఢ మందిరాంతరమున గొడుకు. గంటి. 103 


ప్రతిపదార్థం: కన్యాత్వ వికలత= కన్యయొక్క ధర్మం చెడిపోయినది; కాక+ఉండన్‌= కాకుండే విధంగా; నీకున్‌= నీకు; వరమున్‌= 
వరాన్ని; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అనుచున్‌= అంటూ సూర్యుడు; దివమునకున్‌= ఆకాశానికి; అరిగెన్‌= వెళ్ళాడు; జనక= తండ్రి; 
ముఖ= మొదలైన; బంధు= చుట్టాల; చిత్త= బుద్దియొక్క; వంచనము(నే)= మోసం; నడిపి= చేసి; గూఢ-మందిర-అంతరమునన్‌= 
రహస్యపు గృహంలో; కొడుకున్‌= కొడుకును; కంటిన్‌= కన్నాను. 


తాత్సర్యం: “ఏవాహం కాకుండానే కొడుకును కనటం వలన నీ కన్యాత్వం చెడిపోకుండా నీకు వరమిస్తున్నాను' అని 
చెప్పి సూర్యుడు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. నేను (కుంతి) కూడా తండ్రి మొదలైన నా వాళ్ళందరి కన్నుగప్పి రహస్య 
మందిరంలో కొడుకును కన్నాను. 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. కని యేటిలో నిడితి.గల6। గని నట్లయి యుండె. దత్ర్రకారం; బిది మీ 
కనినయది దివ్య బోధంబున నత్తెజి. గంతరంగమునఈ గొని కాలున్‌. 104 


ప్రతిపదార్థం: కని= (ఆవిధంగా రహస్యంగా కొడుకును) ప్రసవించి, (ఆకొడుకును); ఏటిలోన్‌= గంగానదిలో; ఇడితిన్‌= పడేశాను; 
తద్‌+ప్రకారంబు= ఆ విధంగా కొడుకును కనటమూ, గంగలో విడవటమూ అనే మొత్తం వృత్తాంతమూ; కలన్‌= కలలో; 
కనిన-అటు= చూచిన విధంగా అయి; ఉండెన్‌= జరిగినట్టున్నది; ఇది= ఈ విషయం అంతా; దివ్య-బోధంబునన్‌= అలౌకికమైన 
జ్ఞానంవలన; మీ-కనిన-అది= తమకు (వ్యాసుడికి) తెలిసినదే; ఆ+తెజంగు= ఆ కర్ణుడి జన్మవృత్తాంతం; అంతరంగమునన్‌= 
నా మనసులో; కొని= నిలిచి; కాలున్‌= మండుతున్నది. 


తాత్సర్యం: (రహస్యంగా కొడుకును) కని ఆ కొడుకును నదిలో వదలివేశాను. ఆ సంఘటన అంతా కలలో జరిగినట్లుగా 
ఉన్నది. జ్ఞానవిశేషం వలన ఇది అంతా మీకు (వ్యాసుడికి) తెలిసినదే. ఆ పుత్రుడి విధానం నా మనసులో నిలిచి 
దహిస్తున్నది. (మండుతుంది) 


తే.  పాపమయ్యెంగా కుండె నప్పనిం దలంచి । యళుకుచుండుదు; మద్దయ మపనయింపుం 

డతులకరుణ నిక్కురువృద్దునభిమతమును । సఫలముగ జేయు. డివి నాకు సద్వరములు. 105 
ప్రతిపదార్థం: పాపము-అయ్యెన్‌= పాపమే అవుతుందో; కాక+ఉండెన్‌= కాదో; ఆ+పనిన్‌= కన్న బిడ్డను నీటిలో వదలివేయటం 
అనే ఆ పనిని; తలంచి= తలచుకొని; అళుకుచున్‌+ఉండుదున్‌= భయపడుతూ ఉంటాను; అతుల కరుణన్‌= సాటిలేని దయతో; 
మత్‌+భయము= నా భయాన్ని; అపనయింపుండు= పొగొట్టండి; ఈ+కురువృద్దు-అభిమతమును= ఈధృతరాష్ట్తుడి (పుత్రాదుల 
మరణానంతర గతులను తెలిసికొనాలనే) కోరికను; సఫలముగన్‌= సిద్దించేటట్టు; చేయు(డు= చేయండి; ఇవి= ఈరెండే; నాకున్‌= 
నాకు; సత్‌-వరములు= గొప్ప అభీష్టాలు. 


తాత్సర్యం: పాపమో కాదో కాని కన్న కొడుకును నీటిలో విడిచిన ఆ పనిని తలచుకొని ఎప్పుడూ భయపడుతుంటాను. 
దయచేసి నా భయాన్ని పోగొట్టండి; మరణానంతరం పుత్రాదుల గతులు తెలిసికొనాలనే ఈ ధృతరాష్ట్రుడి కోర్కెను 
సిద్దింపజేయండి. ఇవే నాకు అభీష్టాలు. 


వ. అనిన విని యమ్మునీంద్రుం డమ్మానిని కిట్లనియె. 106 


ప్రతిపదార్థం: అనినన్‌= అని కుంతి పల్కగా; విని= ఆలకించి; ఆ+ముని+ఇంద్రుండు= మునులలో శ్రేష్టుడైన ఆ వ్యాసుడు; 
ఆ+మానినికిన్‌; ఆమె (కుంతి)తో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: కుంతి ఆవిధంగా చెప్పగా విని వ్యాసమహర్షి ఆమెతో ఇట్లా అన్నాడు. 


సీ. “నీ చెప్పినది యెల్ల నిక్కంబు కోడల! । యెగ్గు నీ యందు లే; దేల వెఐవ? 
సుర లద్దుతాపాదిచరితులు; కర్టున । కట్లుగా నున్నది యగుట జేసి 
యేటిలో నాతని నిడి తీవు; కన్యాత్వ । హాని లే కున్మి( గులాగ్రగణ్య 
వైతి; భవద్వత్త మమలిన మగుటకు । ననుమాన మించుక యైన వలవి 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 553 


ఆ. _ దనుచు నాదరార్హుండయి పల్కిగాంధారి । తోడ 'నీవు సుతులం దోడయిట్టు 
వులను గాంతు, నీదు చెలియలు గొంతియు.। గర్జు( జూడ గాంచు గణ్యచరిత! 107 


ప్రతిపదార్థం: కోడల!= కోడలా, కుంతీ!; నీ చెప్పినది= నీవు చెప్పినటువంటిది; ఎల్లన్‌= మొత్తం; నిక్కంబు= నిజం; నీయందున్‌= 
నీలో; ఎగ్గు= దోషం; లేదు= లేదు; వెజవన్‌= భయపడటం; ఏల?= ఎందుకు?; సురలు= దేవతలు; అద్భుత+ఆపాది-చరితులు= 
వింతలు పుట్టించే నడవడి కలవారు; కర్గునకున్‌= కర్షుడివిషయంలో; అట్టు= ఆవిధంగా; కాన్‌+ఉన్నది= జరగవలసి ఉన్నది; 
అగుటన్‌-చేసి= కాబట్టి; అతనిన్‌= కర్లుడిని; ఏటిలోన్‌= గంగలో; ఇడితి(వి= వదిలేశావు; కన్యాత్వ-హాని= నీలో కన్యాభావానికి 
హాని; లేక-ఉన్కిన్‌= లేకపోవటం చేత; ఈవు= నీవు; కుల-అ(గ్రగణ్యవు= ఈ వంశంలో శ్రేష్టురాలివి; ఐతి(వి)= అయినావు; 
భవత్‌-వృత్తము= నీ చరిత్ర; అమలినము= నిష్కళంకం; అగుటకున్‌= కావటంలో; ఇంచుక-ఐనన్‌= కొంచెం కూడా; అనుమానము= 
సందేహం; వలవదు= తగదు; అనుచున్‌= అంటూ; ఆదర+ఆ(ర్లు(డు= వాత్సల్యంతో నిండి (తడిసి)నవాడు; అయి= ఐ; పల్కి= 
చెప్పి; గాంధారితోడన్‌= గాంధారితో; గణ్యచరిత!= (ప్రశంసించదగిన నడవడి కలదానా!; నీవు= నీవు; సుతులన్‌= దుర్యోధనాదులైన 
కొడుకులనూ; తోడబుట్టువులను= శకుని మున్నగు సోదరులనూ; కాంతు(వు)= చూస్తావు; నీదు చెలియలు= నీకు చెల్లెలయిన; 
గొంతియున్‌= కుంతికూడా; కర్గున్‌= (కొడుకైన) కర్గుడిని; చూడన్‌-కాంచున్‌= చూడగలుగుతుంది. 


తాత్సర్యం: 'కోడలా!, కుంతీ! నీవు చెప్పినదంతా యథార్థం. నీలో ఏదోషమూ లేదు. భయ మెందుకు? దేవతలు 
వింతలు కల్పిస్తుంటారు. కర్ణుడికి ఆ విధంగా జరగవలసి ఉన్నది కాబట్టి అతడిని గంగలో విడిచావు. నీ కన్యాత్వానికి 
భంగం లేదు కాబట్టి ఈ వంశంలో నీవు గ్రేష్టురాలి వైనావు. నీ చరిత్ర నిష్కళంకం అనటంలో ఏ మాత్రమూ సందేహం 
లేదు. అని వాత్సల్యాతిశయంతో పలికాడు వ్యాసమహర్షి ఆ తరువాత గాంధారితో 'మంచి నడవడి కలదానా!, నీవు 
దుర్యోధనాదులైన కొడుకులనూ, శకుని ప్రభృతులైన సోదరులనూ చూస్తా విప్పుడు. నీ చెల్లెలు కుంతి కూడా కర్టుడిని 
చూడగలుగుతుంది. 


ఉ. ద్రౌపదియున్‌ సుభద్రయును దక్కటి కాంతలు భ్రాత్భపుత్ర పా 

త్తోపవిలోక నోత్సవము నొందుదు రిచ్చటి కిప్లు వచ్చు టే 

కు ర్‌ ల 

నీపని యాచరించుటకు; నిమ్మనుజేంద్రుండు నీవు గొంతి చిం 

తాపరితాపనోదన విధంబుగ. గోరితి రట్లు చేసిదన్‌. 108 
ప్రతిపదార్థం: ద్రాపదియున్‌= (ద్రౌపదీ; సుభద్రయును= సుభద్రా; తక్కటి-కాంతలు(న్‌)= మిగిలిన భరతవంశపు స్త్రీలూ; (బ్రాతృ= 
సోదరులనూ; పుత్ర= కొడుకులనూ; పౌత్ర= మనుమలనూ; ఉపవిలోకన= చూడటం అనే; ఉత్సవమున్‌= సంతోషాన్ని; ఒందుదురు= 
పొందుతారు; ఏను= నేను; ఇచ్చటికిన్‌= ఈ చోటికి; ఇవ్ల= ఈ సమయంలో; వచ్చుట= రావడం; ఈపని= మీరు కోరిన ఈపని; 


ఆచరించుటకున్‌= చేయటానికే; ఈ+మనుజ+ఇంద్రుండు= ఈ (ధృతరాష్ట్ర) మహారాజు; నీవు= నీవు (గాంధారి); గొంతి= 
కుంతీ; చింతా-పరితాపనోదన-విధంబుగన్‌= (పుత్రాదులను) గురించిన ఆలోచనలూ, దుఃఖమూ తొలగిపోయేటట్టుగా; కోరితిరి= 


అడిగారు; అట్టు= మీరు కోరుకొన్నవిధంగా; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: (ద్రౌపదీ, సుభద్రా, ఇతర భరతగస్తీలూ, తమ తమ సోదరులనూ, కొడుకులనూ, మనుమలనూ చూచే 
ఆనందకర స్థితిని పొందుతారు. నేను ఇక్కడికి ఇప్పుడు వచ్చింది ఆపని చేయటానికే. ఈ ధృతరాష్టుడూ, నీవూ 
(గాంధారి) కుంతీ, దుఃఖం తొలగించుమని కోరారు. ఆ విధంగా చేస్తాను. 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


క నీ కొడుకులకు మనుమలకు । శోకింపంగ వలదు; వారు శూరత వెలయం 

జేకొనిరి రణమరణమున । నాక భువనసుఖము సద్గుణస్తవనీయా! 109 
ప్రతిపదార్థం: సత్‌+గుణ స్తవనీయా!= మంచి గుణాల చేత ప్రశంసించ దగిన దానా! (గాంధారీ); నీ కొడుకులకున్‌= దుర్యోధనాదు 
లయిన నీ పుత్రులను గూర్చీ; మనుమలకున్‌= లక్ష్మణకుమారాదులైన మనవళ్ళను గురించీ; శోకింపంగన్‌= దుఃఖించటం; 


వలదు= వద్దు; వారు= నీకొడుకులూ, మనుమలూ; శూరత= తమ పరాక్రమం; వెలయన్‌= వెల్లడి కాగా; రణ-మరణమునన్‌= 
యుద్దంలో సంభవించిన మరణంతో; నాక-భువన-సుఖము= స్వర్గలోక సౌఖ్యాన్ని; చేకొనిరి= పొందారు. 


తాత్సర్యం: మంచి గుణాల చేత స్తుతింపదగిన దానా! గాంధారీ! కొడుకులను గురించీ, మనుమలను గురించీ నీవు 

విచారించవద్దు. వాళ్ళు తమ పరాక్రమం వెల్లడి అయ్యేవిధంగా యుద్దంలో మరణించటం వలన స్వర్గలోక సౌఖ్యాలను 
యలు మ. ఠా Vas 

పొందారు. 


©. భామ! విను మవశ్య భవితవ్య మైన భా । రతరణంబు పొంటె నతుల మహిమ 

మాననీయ దేవయోనులు జననంబు । నొంది రిందు మనుజయోనులందు. 110 
ప్రతిపదార్థం: భామ!= వనితా! (గాంధారీ); వినుము= వినుము; అవశ్య-భవితవ్యము= తప్పక జరుగవలసినది; ఐన= 
అయినటువంటి; భారతరణంబుపొంటెన్‌= భారతయుద్దం కొరకుగా; అతుల మహిమన్‌= సాటిలేని గొప్పతనం చేత; మాననీయ 


దేవయోనులు= గౌరవించదగిన దేవతలు మొ॥; ఇందున్‌= ఈ భూమిపై; మనుజయోనులందు(న్‌)= మానవజాతిలో; జననంబున్‌= 
పుట్టుకను; ఒందిరి= పొందారు. 


తాత్పర్యం: గాంధారీ! తప్పకుండా జరిగి తీరవలసిన భారతయుద్దం కొరకుగా, సాటిలేని మహత్తు గలిగిన దేవతలు 
మొదలైన అమానుషపు పుట్టుక గలవాళ్ళూ, ఈ భూమిమీద మానవజాతిలో పుట్టారు. 


సీ, ధృతరాషుండన(గ వర్తిల్లెడు మేటి గం । ధర్వుండీ ధృతరాష్ట్రధరణివిభుండు 
తన్వి! పాండు(డు మరుద్గణ మయజని; ధర్మ। దేవత సూవె యుధిష్టిరుండు; 
పవనుండు భీము(డై ప్రభవించె; నరు( డను । ముని యర్గునుం డయి జనన మొంది. 
నారాయణుండు గృష్టనాముండై జనియించె(; । గను6గొను కవల నాశ్వినులు గాంగ; 


తే. ద్వాపరంబుగ నెజుంగు గాంధార రాజు; । గలి సుయోధను. డయ్యె; రాక్షసులు పుట్టి 
రతని యనుజులై; కర్టుని నరుణకిరణు(। గాంగ; నభిమన్యుం జంద్రునిం గాగ గనుము. 111 


ప్రతిపదార్థం: ఈ-ధృతరాష్టవిభుండు= (నీ యెదుట ఉన్న) ఈ ధృతరాష్ట్రుడు అనే పేరుతో; వర్తిల్లైడు= ఉన్న; మేటి-గంధర్వు( 
డు= గంధర్వనాయకుడు (రాజు; పాండు(డు= పాండురాజు; మరుద్గణ-మయ-జని= మరుత్తుల అంశతో కూడిన పుట్టుక 
కలవాడు; యుధిష్టిరుండు= ధర్మరాజు; ధర్మదేవత= యమధర్మరాజు; చూవె= సుమా; భీము(డు+ఐ= భీమసేనుడుగా; పవనుండు= 
వాయుదేవుడు; (ప్రభవించెన్‌= పుట్టాడు; అర్జునుండు-అయి= అర్జునుడుగా; నరుడు అనుముని= నరుడు అనేపేరు గలిగిన 
ముని; జనియించెను= పుట్టాడు; కృష్ణనాము(డు+ఐ= కృష్ణుడు అనే పేరు గలిగిన వాడుగా; నారాయణుండు= నారాయణుడనే 
ముని; జననము-ఒందెన్‌= పుట్టాడు; కవలన్‌= నకుల, సహదేవులను; ఆశ్వినులు= అశ్వినిదేవతలు; కా(గన్‌= అయిఉన్నట్టు; 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 555 


కనుగొను(ము)= (గహించుము; గాంధార రాజు= గాంధార రాజు (శకుని); ద్వాపరంబుగన్‌= ద్వాపరుడు అని; ఎబుయగు(ము)= 
తెలుసుకొమ్ము; కలి= కలిపురుషుడే; సుయోధను(డు= దుర్యోధనుడు; అయ్యెన్‌= అయిజఉన్నాడు; అతని-అనుజులు-ఐ= ఆ 
దుర్యోధనుడి తమ్ములు, దుశ్ళాసనాదులుగా; రాక్షసులు= రాక్షసులు; పుట్టిరి= జన్మించారు; కర్టునిన్‌= కర్ణుడిని, అరుణ కిరణున్‌-కా6 
గన్‌= సూర్యుడిగానూ; అభిమన్యున్‌= అభిమన్యుడిని; చం(ద్రునిన్‌-కాంగన్‌= చంద్రుడిగానూ; కనుము= [గ్రహించుము. 


తాత్పర్యం: (గాంధారీ!) ఈ ధృతరాష్ట్ర మహారాజు ధృతరాష్రుడనే గంధర్వరాజు, మరుత్తులనే దేవతల అంశతో 
పుట్టినవాడు పాండురాజు, ధర్మరాజు (యమ) ధర్మరాజే సుమా! వాయుదేవుడు భీముడుగా పుట్టాడు. నరుడు అనే 
పేరుగల ముని అర్జునుడుగాను, నారాయణుడు కృష్ణుడుగానూ పుట్టారు. నకుల సహదేవులుగా అశ్వినీ దేవతలు 
పుట్టారు. ద్వాపరం శకునిగానూ, కలిపురుషుడు దుర్యోధనుడు గానూ, రాక్షసులు దుశ్చాసనాదులైన దుర్యోధనుడి 
తమ్ములుగానూ పుట్టారు. కర్ణుడు సూర్యుడనీ, అభిమన్యుడు చంద్రుడనీ గ్రహించుము. 


క. అనలుండు ధృష్టద్యుమ్నుం । డన ద్రౌపదితోడ(బుట్టె; ననిలుని యంశం 
బున జనియించె శిఖండియు; । ననిమిషగురుC డుద్ధవించె నస్త్రగురుండై. 112 
ప్రతిపదార్థం: ధృష్టద్యుమ్నుండు= ధృష్టద్యుమ్నుడు; అనన్‌= అనే పేరుతో; (ద్రౌపదితోడన్‌= (ద్రౌపదితో; అనలుండు= అగ్నిదేవుడు; 


పుట్టెన్‌= పుట్టాడు; శిఖండియున్‌=(ఇంక) శిఖండి; అనిలుని-అంశంబునన్‌= వాయుదేవుడి అంశతో; జనియించెన్‌= పుట్టాడు; అ స్రగురుండు 
అయి= (కురుకుమారులకు అస్త్రవిద్యను నేర్పే ఆచార్యుడు) (ద్రోణుడుగా; అనిమిష-గురు(డు= దేవతలకు గురువైన బృహస్పతి; 


జనియించెన్‌= పుట్టాడు. 


తాత్సర్యం: అగ్నిదేవుడు [ద్రౌపదికి తోబుట్టువుగా ధృష్టద్యుమ్నుడనే పేరుతో పుట్టాడు. వాయుదేవుడి అంశతో 
శిఖండి పుట్టాడు. బృహస్పతి (ద్రోణాచార్యుడుగా జన్మించాడు. 


తే. _ వినుము వసుశక్తి గాంగేయు. డన(గ జనన । మొందె; రుద్రాంశమున ద్రౌణి యుదయ మయ్యె 
దెలియ జెప్పితి( గొందటు కలరు మటియు । నిర్ణరాసురాంశముల జన్మించినారు.” 113 


ప్రతిపదార్థం: వినుము= గాంధారీ! వినుము; గాంగేయు(డు= గంగ కొడుకు (భీష్ముడు); అనంగన్‌= అనే విధంగా; వసుశక్తిన్‌= 
అష్టవసువులలో (అష్టమ) చివరివాడు; జననము-ఒందెన్‌= పుట్టాడు; (ద్రౌణి= ద్రోణపుత్రుడైన అశృత్తామ; రుద్ర-అంశమునన్‌= రుద్రుడి 
అంశతో; ఉదయము-అయ్యెన్‌= జన్మించాడు; తెలియన్‌-చెప్పితిన్‌= ఈ విషయాలు (ఇన్ని) నీకు తెలియజేశాను; నిర్దర+ 
అసుర-అంశములన్‌= దేవతల, రాక్షసుల అంశలతో; జన్మించినవారు= పుట్టినటువంటి వారు; మజీయున్‌= ఇంకా; కొందణు= 
కొంతమంది; కలరు= ఉన్నారు. 


తాత్సర్యం: గాంధారీ! వినుము (అష్టమ) వసువే గంగకు కొడుకుగా భీషు ్యడి అంశతో జన్మించాడు. అశ్వత్థామ 
రుద్రాంశభవుడు. ఈ విధంగా కొందరి విషయం నీకు తెలియజేశాను. దేవరాక్షస అంశలతో పుట్టినవారు ఇంకా కొంతమంది 
ఉన్నారు”. 
క అని పలికి 'మీ మనంబుల । వనట సమస్తంబు బుచ్చి వైచెద నాతో 

జనుదెండు మీరు గంగకు. గనియెద రని దెగిన బంధుగణముల నచటన్‌.” 114 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని= అనేవిధంగా; పలికి= చెప్పి; మీ మనంబులన్‌= మీమీ హృదయాలలో ఉన్న; వనట= దుఃఖం; సమస్తంబున్‌= 
మొత్తమూ; పుచ్చివైచెదన్‌= తొలగిస్తాను; నాతోన్‌= నాతో (వ్యాసుడితో కలిసి; మీరు= మీరందరూ; గంగకున్‌= గంగానది వద్దకు; 
చనుదెండు= రండి; అనిన్‌= యుద్దంలో; తెగిన= మరణించిన; బంధుగణములన్‌= మీ మీ చుట్టాలను; అచటన్‌= ఆ గంగవద్ద; 
కనియెదరు= చూస్తారు. 


తాత్పర్యం: అనిచెప్పి వ్యాసుడు, 'మీ మనసులలో ఉన్న దుఃఖం మొత్తం పూర్తిగా పోగొట్టుతాను. నాతో గంగానది 
వద్దకు రండి. యుద్దంలో మరణించిన మీమీ బంధువులను ఆ గంగానది వద్ద చూస్తారు.” 


తే. అనుచు నుట్టితు( డగుటయు నార్వుటెలుంగు । లాకసం బంద ధృతరా ష్టుండాది గాంగం 
గలుగు నా సర్వజనులు నొక్కటం గడంగి । యరిగి రమ్మునినాథుతో( గురువరేణ్య! 115 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= ఓ జనమేజయ మహారాజా! అనుచున్‌= ఆ విధంగా చెప్పుతూనే; ఉల్టితుండు+అగుటయున్‌= 
(వ్యాసమహర్షి ఆసనంనుండి) లేచినవాడు కాగా; ఆర్వు+ఎలుంగులు= ఆనందం నిండిన అరుపులు (కంఠ ధ్వనులు); 
ఆకసంబు-అందన్‌= నింగిని తాకుతుండగా; ధృతరాషుడు= ధృతరాష్ట్రుడు; ఆది-కాంగన్‌= మొదలుగా; కలుగు= అక్కడ 
ఉన్న; సర్వజనులున్‌= జనం అంతా; ఒక్కటన్‌= ఒక్కసారిగా; కడంగి= పూని; ఆ మునినాథుతోన్‌= ఆ వ్యాసమహర్షితో కలిసి; 
అరిగిరి= (గంగానదికి) వెళ్ళారు. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! వ్యాసమహర్షి అట్లా అంటూనే ప్రయాణానికి సిద్దమై ఆసనం నుండి లేచి నిలబడగా, 


ఆనందంతో నిండిన అరుపులు ఆకాశం అంటుతుండగా, ధృతరాష్ట్రుడు మొదలైన అక్కడి జనమంతా ఒక్కసారిగా 
లేచి ఆ వ్యాసమహర్షితో కలిసి గంగానదికి వెళ్లారు. 


క. అరుగంగ మునిజనములు న । చ్చెరు వందుచు నమ్మునీంద్రు సేవించి మరు 
త్సరిదుపకంఠ తలమునకు । నరిగిరి కౌతుకము మనములందు నెలకొనన్‌. 116 


ప్రతిపదార్థం: అరుగంగన్‌= ధృతరాష్ట్రాదులు ఆ విధంగా గంగకు బయలుదేరి వెళ్ళగా; మునిజనములున్‌= శతయూపుడు 
మొదలైన తాపసులు కూడా; అచ్చెరువు= ఆశ్చర్యం; అందుచున్‌= పొందుతూ; ఆ+ముని+ఇం(ద్రున్‌= మునులలో శ్రేష్ణుడయిన 
ఆ వ్యాసుడిని; సేవించి= అర్చించి; మనములందున్‌= తమతమ మనసులలో; కౌతుకము= కుతూహలం; నెలకొనన్‌= చోటు 
చేసికొనగా; మరుత్‌= దేవతల; సరిత్‌= నది (గంగ) యొక్క; ఉపకంఠతలమునకున్‌= సమీప ప్రాంతానికి; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: వ్యాసుడితో ధృతరాష్ట్రాది కురువంశ్యులు బయలుదేరి వెళ్ళుతుంటే, అక్కడే ఉన్న శతయూపుడు మొదలైన 
ఇతర మునులు గూడా వ్యాసవచనాలకు ఆశ్చర్యపడుతూ ఆయనను పూజించి మనసులలో (మృత వీరులను చూచే) 
కుతూహలం నిండగా, గంగాసమీపానికి వెళ్ళారు. 


వ. అట్లు పారజానపదసహితు లై సకలజనంబులుం జని సాత్యవతేయుండు వనుప భాగీరథీతీరంబున విడిసి; 
ర వ్విచిత్రచరిత్రుండు దన చేయంబూనిన పని మజునాండు రేపకడ సేయువాండుగాం బలికిన నయ్యందటు 
నద్దినశేషంబు నా యామినియును శతసంవత్సరంబులుంబోలె నుండ సూర్యోదయసమయం బగుటయు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 557 


గాలోచితకృత్యంబు లాచరించి ధృతరా ష్టుండును బాండుతనయులుం దపోధనులు నప్పారాశర్యుపాలికి 
నరిగి యమ్మునివరుం బరివేష్టించిరి; గాంధారీ ప్రముఖభామినులు నేతెంచి యొక్కవలన నతనిం గొలిచి 
యుండిరి; సర్వజనులు నట్టు లెత్తికొని యంతంత నిలిచిరి; తదనంతరంబ. 117 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారంగా; పౌర-జానపద-సహితులు+ఐ= నాగరులూ, పల్లీయులూ అయిన జనంతో కూడినవారయి; 
సకల జనంబులున్‌= అక్కడి వారందరూ; చని= గంగాతీరానికి పోయి; సాత్యవతేయుండు= (సత్యవతి కొడుకు) వ్యాసుడు; 
పనుపన్‌= అనుమతించగా; భాగీరథీతీరంబునన్‌= గంగానది ఒడ్డున; విడిసిరి= బసచేశారు; ఆ+విచిత్ర చరిత్రుండు= వింత 
నడవడి కలిగిన ఆ వ్యాసమహర్షి తనచేయన్‌+పూనిన-పని= తాను చేస్తానన్న (మృతవీరులను చూపటం అనే) పనిని; 
మణునా(డు= తరువాతి రోజు; రేపకడ= ఉదయంపూట; చేయువాండుగాన్‌= చేస్తానని; పలికినన్‌= చెప్పగా; ఆ+అందలున్‌= 
అది చూడ వచ్చిన వారు అందరూ; ఆ+దినశేషంబు= ఆరోజు పగలులో మిగిలిన భాగమూ; ఆ+యామినియున్‌= ఆ రాత్రీ; 
శతసంవత్సరంబులున్‌+పోలెన్‌= నూరేండ్లంతగా; ఉండన్‌= దీర్భమై ఉండగా; సూర్య-ఉదయంబు= ప్రొద్దుపొడవటం; అగుటయున్‌= 
కావటంతో; కాల+ఉచిత కృత్యంబులు= ప్రాతఃకాలంలో ఆచరించవలసిన పనులూ; ఆచరించి= చేసి; ధృతరాష్టుండును= 
ధృతరాష్టుడూ; పాండుతనయులున్‌= పాండవులూ; తపోధనులు= (శతయూపాది) మునులూ; ఆ+పారాశర్యుపాలికిన్‌= (పరాశరుడి 
కొడుకు అయిన) ఆ వ్యాసమహర్షి వద్దకు; అరిగి= పోయి; ఆ+మునివరున్‌= ఆ వ్యాసమహర్షిని; పరివేష్టించిరి= చుట్టుకొన్నారు; 
గాంధారీ-ప్రముఖ-భామినులున్‌= గాంధారి మొదలైన (స్త్రీలు కూడా; ఏతెంచి= వ్యాసుడి వద్దకు వచ్చి; అతనిన్‌= ఆ వ్యాసుడిని; 
కొలిచి= సేవించి; ఒక్కవలనన్‌= ఒకవైపుగా; ఉండిరి; సర్వజనులున్‌= మిగిలిన ముని, పౌర, జానపద జనులందరూ; అణులు= 
మెడలు; ఎత్తుకొని= పైకి చాచికొని; (వ్యాసుడిని చూస్తూ; అంత+అంత= అక్కడక్కడ; నిలిచిరి= నిలువబడ్డారు; తదనంతరంబు+ 
అ= ఆ తరువాత. 


తాత్సర్యం: ఆ విధంగా నగరవాసులూ, పల్లెవాసులతో సహా వ్యాస ధృతరాష్ట్రాదులందరూ కదలి గంగ వద్దకు వెళ్లారు. 
వ్యాసుడి ఆజ్ఞతో, గంగ ఒడ్డున ధృతరా[ష్ట్రాదులు బస చేశారు. అపుడు వింతపోకడలు గలిగిన ఆ వ్యాసుడు తాను 
చేయవలసిన మృతకురువీరులను చూపించేపని మరునాడు ఉదయం చేస్తా ననటంతో, మిగిలిన ఆ పగలూ, ఆరోజు 
రాత్రీ వందసంవత్సరాలవలె గడిపారు. అంతా సూర్యుడు ఉదయించిన వెంటనే ప్రాతఃకాలంలో చేయవలసిన పనులన్నీ 
పూర్తి చేసికొని ధృతరాష్టుడూ, పాండవులూ, మునులూ వ్యాసుడి వద్దకు వెళ్ళి ఆయనచుట్టూ చేరారు. గాంధారి మొదలైన 
స్త్రీలు కూడా వచ్చి వ్యాసుడిని సేవించి ఒక ప్రక్కగా నిలుచున్నారు. ఇంక మిగిలిన జనమంతా వచ్చి వ్యాసుడివైపు 
మెడలు చాచి చూస్తూ అక్కడక్కడా నిలబడి ఉన్నారు. తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం) 


వ్యాసు(డు ధృతరాష్టాదులకు భారతరణ మృతుల రావించి చూపుట (సం॥ 15-40-4) 


(ఈక 


సాత్యవతేయుండు జాహ్నవీసలిలావ । గాహన మొనరించి గారవమున 
నింపారు నెలుంగున 'నిందు రం” డనవుడు । నీ కేమి సెప్పదు? నీటియందు 
రవ మగ్గలముగ రారాజు. దమ్ములు దత్కు। మారవర్గము నభిమన్యు( దాది 
యగు పాండుపౌత్రులు నర్మజుండును బాహ్లి | కప్రముఖాఖిల కౌరవులును 


తే. ద్రుపదమాత్స్యులు వారి బంధులును శకుని । యును దదీయానుజులును నాతని తనూజ 


రాజియును భీష్మగురులం బురస్కరించి । కొనుచు దమదివ్యదేహముల్‌ కొమరు మిగుల. 118 


558 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: సాత్యవతేయుండు= (సత్యవతి కొడుకు) వ్యాసుడు; జుహ్నవీ-సలిల-అవగాహనము= గంగనీటిలో మునుక; ఒనరించి= 
చేసి; గారవమునన్‌= వాత్సల్యంతో; ఇంపు+ఆరు+ఎలుంగునన్‌= మాధుర్యం నిండిన (కంఠస్వరం) గొంతుతో; ఇందున్‌= ఇచ్చటికి; 
రండు= (మృత వీరులూ!) రండి; అనవుడున్‌= అనగానే; నీకున్‌= నీకు (జనమేజయుడితో); ఏమి చెప్పుదున్‌?= (నేను, 
వైశంపాయనుడు) ఏమి చెప్పేది?; నీటియందున్‌= ఆ గంగనీటిలో; రవము= శబ్దం; అగ్గలముగన్‌= అధికంగా; రారాజున్‌= 
దుర్యోధనుడూ; తమ్ములున్‌= దుశ్చాసనాదులయిన దుర్యోధనుడి తమ్ముళ్ళూ; తద్‌-కుమార వర్గమున్‌= లక్ష్మణాదులయిన ఆ 
ధార్తరాష్టుల కుమార సమూహము; అభిమన్యుండు= అభిమన్యుడు; ఆది= మొదలు; అగు-పాండుపౌత్రులున్‌= అయినటువంటి 
పాండురాజు మనుమళ్ళూ; అర్కజుండును= (సూర్యుడివలన పుట్టిన) కర్ణుడూ; బాహ్హిక= బాహ్హికుడు; (ప్రముఖ= మొదలుగా; 
అఖీల= సమస్తమైన; కౌరవులును= కురువంశ్యులూ; (దుపద-మాత్స్యులు= 'ద్రుపదుడూ (మత్స్యదేశం రాజైన) విరాటుడూ; వారి 
బంధులును= ధృష్టద్యుమ్నాదులైన (ద్రుపద విరాటుల (పుత్రాది) బంధువులూ; శకునియును= శకునీ; తదీయ-అనుజులును= 
ఆ శకుని సోదరులూ; అతని తనూజ-రాజియును= వారి కుమారవర్గమూ; భీష్మ-గురులన్‌= భీష్ముడినీ, (ద్రోణుడినీ; 
పురస్కరించుకొనుచున్‌= ముందుగా ఉంచుకొని; తమ-దివ్య దేహముల్‌= తమ తమయొక్క (ప్రకాశించేటటువంటి అలౌకిక 
శరీరాలు; కొమరు= సౌకుమార్యం; మిగులన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: వ్యాసమహర్షి గంగాజలంలో మునుకవేసి ప్రేమతో తియ్యనైన గొంతుతో ఇక్కడికి (భారతయుద్దంలో 
మరణించిన వారిని) రండి అన్నాడు. జనమేజయ మహారాజా! నీ కేమని చెప్పేది? అపుడు ఆ నీళ్ళలోనుండి పెద్దగా 
చప్పుడు ఆరంభమైంది. దానితోటే, దుర్యోధనుడూ, అతడి తమ్ముళ్ళూ, ఆ ధార్తరాష్టుల కొడుకులూ మొదలైన 
ధృతరాష్ట్రుడి కుటంబం వారూ, అభిమన్యుడూ, ఉపపాండవులూ మొదలైన పాండురాజు కుటుంబం వారూ, 
కర్ణుడూ, ఇంకా బాహ్లికుడు (సోమదత్తుడు) మొదలైన కురువీరులందరూ, ద్రుపదుడూ, విరాటుడూ (ధృష్టద్యుమ్నుడూ, 
ఉత్తరుడూ మొదలైన) వాళ్ళ చుట్టాలూ, శకునీ, అతడి సోదరులూ, కొడుకులూ భీష్ముడూ, ద్రోణుడూ మొదలుగా 
గల వాళ్ళు తమ దివ్యశరీరాలు (ప్రకాశిస్తుండగా కనబడ్డారు. 


ఆ. దివ్యమాల్యములును దివ్యాంబరంబులు । దివ్య భూషణములు దివ్యలేప 
నములు. జెన్ను( జేయ దమ మిత్ర సుభటసం । దోహములును దారు( దోచి రధిప! 119 


ప్రతిపదార్థం: అధిప!= ఓ జనమేజయ మహారాజా!; దివ్య-మాల్యములును= స్వర్గ (ఊర్చ్య) లోకానికి సంబంధించినటువంటి 
పూమాలలూ; దివ్య+అంబరంబులు(న్‌)= దివ్యములైనటువంటి వ(స్తాలూ; దివ్య-భూషణములు= దివ్యములైన ఆభరణాలూ; 
దివ్య-లేపనములు(న్‌)= దివ్యములయిన మైపూతలూ; చెన్నున్‌+చేయన్‌= అందాన్ని కలిగిస్తుండగా; తమ-మి(త్ర-సుభట - 
సందోహములును= తమకు మిత్రుల బంటుల సమూహాలూ; తారున్‌= తామూ (దుర్యోధనాదులూ); తోంచిరి= కనబడ్డారు. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ఆ దుర్యోధనాదులు మానవలోకానికి అతీతమయిన లోకాలకు సంబంధించిన 
పూలమాలలూ, అటువంటి దివ్యమయిన వస్రాలూ, దివ్యమైన అలంకారాలూ, దివ్యమైన మైపూతలూ అందగిస్తుండగా, 
తమతమ మిత్రుల, బంట్ల సముదాయాలూ తామూ కనబడ్డారు. 


వ. అట్టియెడ. 120 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 559 


తాత్సర్యం: (దుర్యోధనాదులైన భారతయుద్దంలో మరణించిన వారు అందరూ గంగలో తోచిన) ఆ సమయాన.(తరువాతి 
పద్యంతో అన్వయం) 


క. తగ నా కురువృద్దునకు నొ। సంగె నాంటికి నెల్లదృష్టి సాత్యవతేయుం 
డగణితతపఃప్రభావం । బు గని యధిక విససయంబు. బొందంగ జనముల్‌. 121 


ప్రతిపదార్థం: అగణిత-తపస్‌+(ప్రభావంబు= గణించడానికి సాధ్యంగాని (వ్యాసుడి) తపఃశక్తి; కని= చూచి; జనముల్‌= అక్కడివారు 
అందరూ; విస్మయంబున్‌= ఆశ్చర్యాన్ని; పొందంగన్‌= పొందుతుండగా; సాత్యవతేయుండు= వ్యాసుడు; ఆ కురు వృద్దునకున్‌= 
ఆ ధృతరాష్ట్రుడికి; నాంటికిన్‌= అప్పటికి; తగన్‌= తగినట్టుగా; ఎల్లదృష్టిన్‌= పూర్తిగా చూపును; ఒసలౌన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: తన తపః (ప్రభావాన్ని చూచి జనమంతా ఆశ్చర్యపడేవిధంగా వ్యాసుడు ఆ ధృతరాష్ట్రుడికి అప్పటికి 
తగినట్టుగా సంపూర్షదృష్టిని ఇచ్చాడు. 


వ. అవ్విశేషంబు విని యద్దుత ప్రమద భరితయై నిజనయనంబుల బంధించిన పట్టం బపనయించి గాంధారి 
యును గనుంగొనుచుండ. 122 


ప్రతిపదార్థం: గాంధారియును= గాంధారి కూడా; ఆ+విశేషంబు= ధృతరాష్ట్రుడికి దృష్టి రావటం అనే విశేషం; విని= ఆలించి; 
అద్భుత-ప్రమద-భరిత+ఐ= ఆళశ్చర్యంతోనూ, సంతోషంతోనూ నిండినది అయి; నిజ-నయనంబులన్‌= తన కళ్ళకు; 
బంధించిన-పట్టంబు= కట్టిన వస్త్రాన్ని; అపనయించి= తొలగించి; కనుంగొనుచున్‌-ఉండన్‌= చూస్తూ ఉండగా. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడికి చూపురావటం అనే విశేషం విని ఆశ్చర్యానందాలతో గాంధారి కూడా తన కళ్ళకు కట్టిన 
వస్త్రాన్ని తొలగించి (దుర్యోధనాదులను) చూస్తుండగా, (తరువాతి పద్యంతో అన్వయం) 


క. అవ్విధమునం దో(చిన మఠటి। నవ్వుచు దెగడుచును బెరసి నరవర! పగ లే 
కవ్వీరవరులు నెయ్యము । నివ్వటిలంగ విలసనములు నెజియ మెజియంగన్‌. 123 


ప్రతిపదార్థం: నరవర!= ఓ జనమేజయ మహారాజా!; ఆ+విధమునన్‌= ఆ తీరుగా; తో(చినన్‌= యుద్ద మృతవీరులు కనబడగా; 
మటి= అపుడు; ఆ+వీరవరులు= ఆ దుర్యోధనాదులు; నవ్వుచున్‌= నవ్వుతూ; తెగడుచున్‌= పరిహాసాలు ఆడుకొంటూ; బెరసి= 
సంఘీభావంతో కలిసి; పగ= విరోధం; లేక= లేకుండా; నెయ్యము= స్నేహం; నివ్వటిలంగన్‌= అతిశయించగా; విలసనములు= 
కాంతులు; నెజయన్‌= సంపూర్ణంగా; మెజియంగన్‌= మెరుస్తూ ఉండగా. 


తాత్పర్యం: ఓ జనమేజయ మహారాజా! ఆ విధంగా (గాంధారీధృతరాష్ట్రులతో కూడా అందరూ చూస్తూ ఉండగా) 
కనబడిన దుర్యోధనాదులైన ఏరశ్రేష్టులు, నవ్వుతూ, పరిహాసాలాడుకొంటూ, కలిసి మెలిసి శత్రుత్వం లేకుండా, స్నేహం 
వర్ణిల్లుతుండగా, కాంతులు బాగా ప్రకాశిస్తూ ఉండగా (ఉన్నారు.) 


తే. చతురగంధర్వు లప్పరోజనులు గాన । ముల బ్రమోద మొనర్వ్పంగ6 బొగడ వంది 
సమితి నిరహంకృతులు హృదయముల గౌర । వములు తెల్లంబు సేయంగ వచ్చి రొప్పి. 124 


560 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: చతుర-గంధర్వులు= నేర్పరులయిన గంధర్వులు; అప్పరస్‌+జనులు= అప్పరసలు; గానములన్‌= వివిధములైన 
పాటలతో; ప్రమోదము= (తమకు) సంతోషం; ఒనర్చంగన్‌= కలిగిస్తుండగా; వంది-సమితి= భట్రాజుల బృందం; పొగడన్‌= 
(తమను) స్తుతిస్తుండగా; హృదయముల గౌరవములు= సంకుచితపు ఆలోచనలు లేని ఉదారబుద్దిని; తెల్లంబు= స్పష్టం; చేయంగన్‌= 
చేస్తుండగా; నిర్‌+అహంకృతులు= అహంకారం లేనటువంటి వారుగా (దుర్యోధనాదులు); ఒప్పి= (ప్రకాశిస్తూ; వచ్చిరి= 
ధృతరాహ్టాదులవద్దకు వచ్చారు. 


తాత్సర్యం: నిపుణులైన గంధర్వులూ, అప్పరసలూ వివిధగానాలతో సంతోషపెట్టుతుండగా, స్తోత్రపాఠకుల సమూహం 
స్తుతిస్తుండగా, అహంకారం లేనటువంటి ఆ దుర్యోధనాదులు తమ ఉదారబుద్దిని ప్రకటిస్తూ ధృతరా[ష్ట్రాదుల సమీపానికి 
వచ్చారు. 


వ. ఇట్లు వచ్చి సకలబంధుజనంబులకుం బరమప్రమోదం బావహిల్లం గలిపి సముచితాచారంబులు నడపి; రా 
రెండు దెటింగులవారలు నర్హ ప్రకారంబుల( బితామహాచార్య శిష్య మాతృ మాతామహ పితృపితామహ భ్రాతృ 
జామాతృ పు త్రపు త్రీభగినీ పొత్త దౌహిత్ర శ్వశుర శ్వశ్రూస్నుషా మాతుల స్యాలక ప్రియ ప్రియా మిత్ర 
సమాగమసుఖంబు లనుభవించుచు. 125 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా (అత్యంత వైభవంతో దుర్యోధనాదులు); వచ్చి= (ధృతరా(ష్ట్రాదుల వద్దకు) వచ్చి; సకలబంధు 
జనంబులకున్‌= అక్కడ ఉన్న బంధువులకు అందరికీ; పరమ-(ప్రమోదంబు= ఉత్తమమైన సంతోషం; ఆవహిల్లన్‌= కలుగగా; 
కలిసి= కూడుకొని; సముచిత-ఆచారంబులు= తగువిధంగా (పెద్దలకు ప్రణామాలూ, పిన్నలకు ఆశీస్సులూ ఇత్యాదిగా) చేయవలసిన 
పనులు; నడపిరి= ఆచరించారు; ఆ రెండు దెజంగులవారలు= ఆ రెండు విధాలయిన వారు (దివ్య దేహాలతో ఉన్న దుర్యోధనాదులూ, 
మానవులైన ధృతరాష్ట్రాదులూ); అర్హప్రకారంబులన్‌= తగువిధంగా; పితామహ= భీష్ముడితో; ఆచార్య= (ద్రోణుడితో; శిష్య= 
శిష్యులతో; మాతృ్స= తల్గులతో; మాతామహ= తల్గులయొక్క తండ్రులతో; పితృ= తండ్రులతో; పితామహ= తండ్రులయొక్క 
౧ ౧ 

తండ్రులతో; బభ్రాతృ= సోదరులతో; జామాత్స= అల్టుళ్ళతో; పుత్ర= కొడుకులతో; పుత్రీ= కూతుళ్ళతో; భగినీ= అక్కా, చెల్లెళ్ళతో; 
పౌత్ర= (కొడుకు కొడుకు) మనవళ్ళతో; దౌహిత్ర= కూతురు కొడుకులతో; శ్వశుర= మామలతో; శృశ్రూ= అత్తలతో; స్నుషా= 
కోడళ్ళతో; మాతుల= మేనమామలతో; స్యాలక= బావమరదులతో; ప్రియ= (భర్త) ప్రియులతో; ప్రియా= పియురాండ్ర (భార్యల)తో; 
మిత్ర= స్నేహితులతో; సమాగమ-సుఖంబు= కలియటంలోని ఆనందం; అనుభవించుచు(న్‌)= పొందుతూ. 


తాత్సర్యం: ఈ విధంగా వైభవంతో వచ్చి దుర్యోధనాదులు అక్కడ ఉన్న తమ చుట్టాలందరికీ అత్యుత్తమమైన 
ఆనందం కలిగించి, చేయవలసిన సత్కారాది ఆచారాలు చేశారు. అపుడు ఆ రెండు విధములైన వారూ (దుర్యోధనాది 
దివ్యశరీరులూ, ధృతరా పాది మానవ శరీరులూ) తగువిధంగా పరస్పరం-భీష్మ (ద్రోణులూ (గురువులూ), శిష్యులూ, 
తల్లులూ, వారి (తల్లుల) తం(డులూ, తండ్రులూ, వారి (తండ్రుల) తండ్రులూ, సోదరులూ, అల్టుళ్ళూ, కొడుకులూ, 
కూతుళ్ళూ, అక్క చెల్లెళ్ళూ, కొడుకు కొడుకులూ, కూతురు కొడుకులూ, మామలూ, అత్తలూ, కోడళ్ళూ, మేనమామలూ, 
బావమరదులూ, భర్తలూ, స్నేహితులూ కలిసికొనటంలోని ఆనందం అనుభవిస్తూ, (తరువాతి పద్యంతో అన్వయం) 


తే.  అనంగి పెనంగి నాండెల్ల నిచ్చానురూప । వృత్తి వర్తిల్లుచుండి; రవ్విధము సకల 
జనుల నద్దుతరసమున మునుంగం జేసి; । నే మనంగ వచ్చు నా సంయమీంద్రు మహిమ. 126 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 561 


ప్రతిపదార్థం: నా(డు= ఆరోజు; ఎల్లన్‌= మొత్తమూ; ఇచ్చా+అనురూప-వృత్తిన్‌= తమ తమ ఇష్టానికి సరి అయిన ప్రవర్తనతో; 
అనంగి-పెనంగి= (అందరూ) కలిసి, మెలిసి; వర్తిల్లుచుండిరి= ఉన్నారు; ఆ+విధము= ఆ తీరు; సకల-జనులన్‌= అక్కడి వారందరినీ; 
అద్భుత-రసమునన్‌= ఆశ్చర్యం అనే రసం ((ప్రవాహం)లో; మును(గన్‌-చేసెన్‌= ముంచింది; ఆ-సంయమి+ఇం(ద్రు-మహిమ= 
మునిశ్రేషుడయిన ఆ వ్యాసుడి మాహాత్మ్యం, (జనమేజయా); ఏమి-అనంగన్‌-వచ్చున్‌?= ఏతీరుగా చెప్పటానికి సాధ్యం అవుతుంది? 


తాత్సర్యం: ఆరోజంతా వాళ్ళు అందరూ తమ ఇష్టం వచ్చినట్టుగా, కలిసి మెలిసి వ్యవహరించారు. ఆ విధంగా 
(దివ్యులు మానవులతో స్వస్వరూపంతో వచ్చి కలిపి ఉండటం) అందరినీ ఆశ్చర్య (ప్రవాహంలో ముంచింది. 
(జనమేజయా!) మునిశ్రేష్టుడైన ఆ వ్యాసుడి మహిమ ఏమని చెప్పటానికి సాధ్యం అవుతుంది? 


వ. మటునా(డు రేపకడ యప్పారాశర్యుండు ననుప నయ్యిరు దెటింగులవారలుం బరస్పరామంత్రణంబు సేసి; 
రాశూరజనంబులు తమతమలోకంబులకుం జనువారై జాహ్నవీజలంబులం బ్రవేశింప, నన్నిలింపవందనీ 
యుండు దానును జొచ్చి యచ్చటినుంది 'పతుల ననుగమింప వలసిన యంగనలు గంగాతోయంబులంగ్రుం 
కుటకు రం 'డనిన విని విధవలగు వీరభార్య లెల్లను ధృతరాష్ట్ర గాంధారీ కుంతీ ధర్మనందనుల యనుజ్ఞల 
గొని రయంబునం జని భాగీరథీ సలిలమగ్నలై మానుష దేహంబులు విడిచి దేవతనువులు దాల్చి దివ్యాలంకార 
సమలంకృతమూర్తులై మగలం గలసి; రవ్విశేషంబు చూచి సర్వజనులు నత్యంతాశ్చర్యసంతోషాధీన మానసులై 
రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 127 


ప్రతిపదార్థం: మజునా(డు= తరువాతిరోజు; రేపకడ= ఉదయానే; ఆ+పారాశర్యుండు= (పరాశరమహర్షి కొడుకైన) ఆ వ్యాసుడు; 
పనుపన్‌= పంపగా; ఆ+ఇరుదెణంగులవారలున్‌= దేవ-మానుషదేహులైన ఆ రెండు విధాలవారూ; పరస్పర+ఆమం(త్రణంబు; 
ఒకరినాకరు వీడుకోలును; చేసిరి= చెప్పుకొన్నారు; ఆ శూరజనంబులు= (యుద్దంలో మరణించిన) ఆ (దుర్యోధనాది) వీరులు; 
తమతమ లోకంబులకున్‌= (రణ మరణానంతరం) ఎవరికి కలిగిన లోకాలకు వారు; చనువారు+ఐ= వెళ్ళేవారు అయి-(వెళ్ళుతూ) 
జాహ్నవీ- జలంబులన్‌= గంగ నీటిలోకి; (ప్రవేశింపన్‌= చొరబడగా; ఆ+నిలింపవందనీయుండు= దేవతలచే నమస్కరింపదగిన 
వ్యాసుడు; తానును= తానుకూడా; చొచ్చి= గంగాజలంలో (ప్రవేశించి; అచ్చటన్‌= అక్కడే; ఉండి= నిలిచి (ఇట్టా అన్నాడు); 
పతులన్‌= తమ తమ భర్తలను; అనుగమింప(న్‌) వలసిన-అంగనలు= అనుసరించి వెళ్ళవలసిఉన్న (స్త్రీలు; గంగా తోయంబులన్‌= 
గంగానదీ జలంలో; (క్రుంకుటకు(న్‌)= మునగడానికి; రండు= రండి; అనినన్‌= అని (వ్యాసుడు) పల్కగా; విని= ఆలకించి; 
విధవలు= భర్తను కోల్పోయిన వారు; అగు-వీర- భార్యలు= అయినటువంటి వీరుల భార్యలు; ఎల్లను= అందరూ; 
ధృతరాష్ట్ర-గాంధారీ-కుంతీ-ధర్మనందనుల-అనుజ్ఞలు= ధృతరాష్టుడియొక్కా, గాంధారియొక్కా, కుంతియొక్కా, ధర్మరాజు 
యొక్క అనుమతులు; కొని= స్వీకరించి; రయంబునన్‌= వేగంగా; చని= వెళ్ళి; భాగీరథీ-సలిల-మగ్నలు= గంగానదీ జలంతో 
మునిగినవారు; ఐ= అయి; మానుషదేహంబులు= మనుష్యులకు సంబంధించిన శరీరాలను; విడిచి= వదలి; దివ్య తనువులు= 
దివ్యమైన శరీరాలు; తాల్చీ= ధరించి; దివ్య-అలంకార- సమలంకృత- మూర్తులు= దివ్యమయిన ఆభరణాదులతో అలంకరించబడిన 
రూపం కలవారు; ఐ= అయి; మగలన్‌= తమ తమ భర్తలను; కలిసిరి= కూడుకొన్నారు; ఆ+విశేషంబు= ఆ సంఘటనను; 
చూచి= చూచి; సర్వజనులున్‌= అక్కడివారు అందరూ; అత్యంత-ఆశ్చర్య-సంతోష-అధీన-మానసులు= మిక్కిలి ఎక్కువైన 
ఆశ్చర్యానికీ, ఆనందానికీ, లోబడిన మనసులు కలవారు; ఐరి= అయ్యారు; అని= అనే ప్రకారంగా; చెప్పి= పలికి; వైశంపాయను. 
డు= వైశంపాయనముని; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియె(న్‌)= అన్నాడు. 


562 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: మర్నాడు ఉదయాన్నే వ్యాసుడి నియోగం మీద రెండు విధాలైన వారూ (దివ్య-దుర్యోధనాది, మానుష 
ధృతరాష్టాది) దేహులూ, పరస్పరం వీడ్కోలు తీసికొన్నారు. దివ్యదేహులయిన ఆ వీరులు (రణ మరణానంతరం 
సంభవించిన) ఎవరిలోకాలకు వారు వెళ్ళటం కొరకు గంగ నీళ్ళలోకి దిగారు. దేవతలచేత సైతం అర్భింపదగిన ఆ 
వ్యాసుడు తాను గూడా గంగలో దిగి అక్కడే ఉండి-'భర్తలను అనుసరించి వెళ్ళవలసిన (స్త్రీలు ఈ గంగలో మునగ 
డానికి రండి” అన్నాడు. విధవలైన (ఆవీరుల) (స్త్రీలు అందరూ, ధృతరాష్ట్ర గాంధారి, కుంతి, ధర్మరాజుల అనుమతి 
తీసికొని తొందరగా వెళ్ళి గంగలో మునిగి, మనుష్య శరీరాలు విడిచిపెట్టి దివ్యదేహాలు ధరించి, దివ్యాలంకారాలతో 
తమ తమ భర్తలను కలుసుకొన్నారు. ఆ సంఘటనను చూచి అక్కడి వారందరి మనసులూ ఆశ్చర్యంతో, సంతోషంతో 
నిండిపోయాయి” అని చెప్పి వైశంపాయనముని జనమేజయుడితో ఇట్లా అన్నాడు. 


సీ, “జననాథ! యీ ప్రియసంగమోత్సవ కథ । వినిన బరించిన వేవిధముల. 
బరమప్రియము లిందు6 బరలోకమున సంభ । వించు మనమ్మున కించు భంగి 
బాంధవయోగశోభనము వర్తిల్లు; న। నాయాసమున నామయాపగమము 
గలుగు; భూదేవనికాయంబునకు దీని(। దగ వినిపించిన ధార్మికులకు 


తే, నవ్యయానంద సంప్రాప్తి యావహిల్లు(; । దత్వరతం గొనియాడిన దైవతములు 
నీచదశ( బొందకుండంగ గాచి తిరిగి । మే లొనర్తురు భరతభూపాలవర్య!' 128 


ప్రతిపదార్థం: జననాథ!= (జనమేజయ మహా) రాజా!; ఈ ప్రియసంగమ+ఉత్సవ-కథ= ఇష్టులైన వారు కలసి కొన్న 
ఆనందదాయకమైన ఈ వృత్తాంతం; వినినన్‌= వినగా; పఠించినన్‌= చదివినా; వే విధములన్‌= అనేక (ప్రకారాలుగా; ఇందున్‌= 
ఈ లోకంలోనూ; పరలోకమునన్‌= ఊర్చలోకాలలోనూ; పరమ-(ప్రియములు= ఉత్తమములయిన అభీష్టాలు; సంభవించున్‌= 
నెరవేరుతాయి; మనము శ్రనకున్‌= హృదయానికి; ఇంచు భంగిన్‌= ఇష్టం కలిగించే విధంగా; బాంధవ-యోగ-శోభనము= బంధువులను 
కలిసికొనే మేలు; వర్తిల్లున్‌= కలుగుతుంది; అనాయాసమునన్‌= సులువుగా; ఆమయ-అపగమము= రోగాలు తొలగిపోవటం; 
కలుగున్‌= సంభవిస్తుంది; దీనిన్‌= ఈ కథను; తగన్‌= సముచితంగా; ధార్మికులకున్‌= సత్యశౌచాది ధర్మ ఆచరణ శీలురకు; 
వినిపించినన్‌= చదివి వినిపిస్తే (అటువంటి); భూదేవనికాయమునకున్‌= (బ్రాహ్మణుల సముదాయానికి; అవ్యయ+ఆనంద-సం ప్రాప్తి= 
తరగని సంతోషం చేకూరటం; ఆవహిల్టున్‌= సంభవిస్తుంది; భరతభూపాల వర్య!= భరతవంశ రాజులలో (శ్రేష్టుడా; జనమేజయా!; 
తత్సరతన్‌= ఈ కథపై తాత్పర్య (విశ్వాస) బుద్దితో; కొనియాడినన్‌= ప్రశంసిస్తే; వారికి; దైవతములు= దేవతలు; నీచదశన్‌= 


తక్కువస్థితిని; పొందక+ఉండంగన్‌= పొందకుండా; కాచి= కాపాడి; తిరిగి= ఇంకా; మేలు= శుభం; ఒనర్తురు= కలుగజేస్తారు. 


తాత్సర్యం: జనమేజయ రాజా! ఇష్టులైన వారు కలిసికొన్న ఈ వృత్తాంతాన్ని విన్నా, చదివినా, ఆ జనులకు ఈ 
లోకంలోనూ, పరలోకంలోనూ అనేక విధాలుగా అత్యుత్తమాలు అయిన కోరికలు నెరవేరుతాయి. మనసారా సంతోషం 
కలిగేటట్టు తమతమ బంధువులను కలిసికొనే ఆనందకరమైన స్థితిని వారు పొందుతారు. ఏమాత్రం కష్టం లేకుండా 
వారి రోగాలు తొలగిపోతాయి. ఈ కథను సముచితంగా ధర్మబుద్దులకు చదివి వినిపించిన బ్రాహ్మణులకు తిరుగులేని 
ఆనందం కలుగుతుంది. పూర్తి నమ్మకంతో దీనిని ప్రశంసిస్తే వారికి, దేవతలు ఏ విధమైన కష్టమూ కలుగకుండా; 
ఇంకా అధికంగా శుభం కలుగజేస్తారు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 563 


వ. అనినవిని జనమేజయుండు వైశంపాయనుతో 'ధృతర్యాష్తుం డట్లు కృష్ణద్వైపాయన ప్రసాదలబ్ధం బైన తత్కాల 
కలితదృష్టి విశషంబున బంధులోకంబు నాలోకించి మటియేమి వర్తనంబున నుండె? బాండవు లెట్లు వర్తించి? 


రెజింగింపవే యనుటయు నతనికి నతం డిట్లనియె. 129 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; విని= ఆలకించి; జనమేజయుండు= జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= 
వైశంపాయనమునితో (ఇట్టా అన్నాడు); ధృతరాష్టుండు= ధృతరాష్ట్రుడు; అట్టు= ఆ విధంగా; కృష్ణద్వైపాయన-(ప్రసాద-లబ్దము= 
వ్యాసమహర్షి యొక్క దయచేత పొందబడినది; ఐన= అయినటువంటి; తద్‌-కాల-కలిత-దృష్టి-విశేషంబునన్‌= ఆ సమయానికి 
మాత్రం కలిగిన ప్రత్యేకమైన చూపుతో; బంధులోకంబున్‌= భీష్మాది బంధు సమూహాన్ని; ఆలోకించి= చూచి; మజీ= ఆతరువాత; 
ఏమి= ఎటువంటి; వర్తనంబునన్‌= నడవడితో; ఉండెన్‌= ఉన్నాడు; పాండవులు= పాండురాజు కొడుకులు; ఎట్టు= ఏ విధంగా; 
వర్తించిరి?= ఉన్నారు?; ఎజింగింపవే= తెలుపవలసింది; అనుటయున్‌= అనగా; అతనికిన్‌= ఆ జనమేజయుడితో; అతండు= 
వైశంపాయనుడు; ఇట్టు= ఈవిధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: వైశంపాయను డావిధంగా చెప్పగా విని జనమేజయుడు (వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు) 'ధృతరాష్టుడు 
ఆ తీరుగా వ్యాసమహర్షి కరుణవలన పొందిన ఆనాటి చూపుతో, తన బంధువులను చూచి, ఆ తరువాత ఏ ప్రకారంగా 
నడచుకొన్నాడు? పాండవులు ఎట్టా ఉన్నారు? తెలియజేయవలసింది” అని ప్రార్థించగా అపుడు వైశంపాయనుడు 
జనమేజయుడితో ఇట్టా అన్నాడు. 


ధృతరాష్టు(డు భాగీరథీ తీరంబుననుండి నిజాశమంబు ప్రవేశించుట (సం.15-44-2) 


(ఈక 


అ య్యద్దుతపువృత్త మమ్మెయి. జెల్లిన । ధృతరాష్ట్రమేదినీపతి తపస్వి 
గణము సవినయంబుగా నిజస్థానయా । నమునకు నామంత్రితముగ. జేసి 
యాశ్రమభూమికి నరిగె( దోడన పాండు । రాజనందనులును రా నుదాత్త 
తేజు సత్యవతీ తనూజు మున్నిడికొని । యప్పు డమ్మునిపతి యతనితోడ 


తే. “నీవు వేదశా స్తార్థముల్‌ భావితాత్ము। లగు మునీంద్రులచే( జెవులార వింటి, 
కంటి తనయుల నీ కన్న కంటె నొప్పి । యుండుదురు వారు దివిసౌఖ్యయోగ మెసంగ. 130 


ప్రతిపదార్థం: ఆ+అద్భుతపు వృత్తము= ఆశ్చర్యకరమైన ఆ (ప్రియ సమాగమ) సన్నివేశం; ఆ-మెయిన్‌= ఆ విధంగా; చెల్లినన్‌= 
పూర్తికాగా; ధృతరాష్ట్రమేదినీపతి= ధృతరాష్ట్ర మహారాజు; సవినయంబుగాన్‌= నమ్రతతో; తపస్విగణమున్‌= (శతయూపాది) 
మునుల సముదాయాన్ని; నిజ-స్థాన-యానమునకున్‌= తమ, తమచోట్లకు వెళ్ళటానికి; ఆమంత్రితముగన్‌= వీడ్కోలు చెప్పి; 
పాండురాజ-నందనులు= పాండవులు; తోడన= తనతో (వెంట); రాన్‌= వస్తూండగా; ఉదాత్త-తేజున్‌= మిక్కిలి ప్రకాశవంతుడైన; 
సత్యవతీ-తనూజున్‌= (సత్యవతి కొడుకు) వ్యాసుడిని; మున్ను-ఇడికొని= ముందు ఉంచుకొని; ఆశ్రమభూమికిన్‌= తన ఆశ్రమ 
ప్రదేశానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అప్పుడు= ధృతరాష్ట్రుడు ఆశ్రమానికి వెళ్ళిన తరువాత; ఆ+మునిపతి= మునిశ్రేషుడైన ఆ 
వ్యాసుడు; అతని తోడన్‌= ఆ ధృతరాషుడితో (ఇట్టా అన్నాడు); నీవు= నీవు; భావిత-ఆత్ములు= ఆత్మజ్ఞానులయిన; 
మునీంద్రులచేన్‌= మునిశ్రేష్ణులవలన; వేద-శాస్త-అర్ధముల్‌= వేదాలయొక్క, ధర్మశాస్రాలయొక్క అంశాలను; చెవులు-ఆరన్‌= 
సమ(గంగా; వింటి(వి)= విన్నావు; తనయుల(న్‌)= (మృతులయిన) కొడుకులను; కంటి(ఏ)= ఇపుడు చూచావు; వారు= ఆ 
కొడుకులు; దివి(న్‌)= స్వర్గంలో; సౌఖ్య-యోగము= ఆనందంతోడి సంబంధం; ఎసంగన్‌= అతిశయించగా; నీ కన్న కంటెన్‌= 
ఇపుడు నీవు చూచిన దాని కంటె గూడా; ఒప్పి ఉండుదురు= సుఖంగా ఉంటారు. 


564 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తాత్పర్యం: ఆశ్చర్యకరమైన ఆ సంఘటన ఆ విధంగా పూర్తి కావటంతో; ధృతరాష్ట్రుడు వినయంతో వీడ్కోలు చెప్పగా 
(శతయూపాది) మునులు తమతమ నెలవులకు వెళ్ళిపోయారు. పాండవులు తనవెంట వస్తుండగా వ్యాసమహర్షిని 
ముందుంచుకొని ధృతరాష్ట్రుడు కూడా తన ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వ్యాసుడు ధృతరాషుడితో ఇట్టా అన్నాడు 
'ఆత్మజ్ఞానులైన ముని శ్రేష్టుల వలన వేద శాస్త్రవిషయాలు సంపూర్ణంగా విన్నావు. యుద్దంలో మరణించిన నీ కొడుకులను 
చూచావు. నీ కొడుకులు స్వర్గసుఖాలతో నీవు చూచినదానికంటె అధికంగా ఆనందంగా ఉన్నారు. 


ఉ. కావున నింక వారికయి కౌరవసత్తమ! యుమ్మలింప కా 
త్మావిల భావముం దపము నగ్గలికం బెడంబాపు నిన్ను సం 
భావన. గొల్చి యొక్కనెల పాండవముఖ్యు(డు నిల్ల నిష్టమై 
నీ వనభూమి; నీ వసుమతీశ్వరు. బొమ్మన గాదె వీటికిన్‌? 131 


ప్రతిపదార్థం: కౌరవ సత్తమ!= కురువంశపు వారిలో (శ్రేష్టుడా! ధృతరాష్ట్ర! కావునన్‌= (నీ కొడుకులు సుఖంగా ఉన్నారు. నీవు 
చూచావు) కాబట్టి; ఇంకన్‌= ఇకపైన; వారికయి= కొడుకులను గూర్చి; ఉమ్మలింపక= కుమిలిపోక; ఆత్మ+ఆవిల-భావమున్‌= 
మనసులోని కలతనూ; తపము+అగ్గలికన్‌= తపస్సు యొక్క తీవ్రతను; పెడంబాపు(ము= విడి చిపెట్టుము, పాండవ 
ముఖ్యుండు= ధర్మరాజు; సంభావనన్‌= సగౌరవంగా; నిష్థమైన్‌= (శ్రద్దతో; నిన్నున్‌= నిన్ను; కొల్చి= సేవించి (ఢేవిస్తూ); ఈ 
వనభూమిన్‌= ఈ అరణ్యం (ఆశ్రమం)లో; ఒక్కనెల= ఒక మాసం పాటు; నిల్ఫెన్‌= ఉండిపోయాడు; ఈ వసుమతీ-ఈశ్వరున్‌= 
ఈ (ధర్మ) రాజును; వీటికిన్‌= (హస్తి) నగరానికి; పొమ్ము+అనన్‌+కాదె!= పొమ్మని చెప్పవచ్చుగదా! 


తాత్సర్యం: కురువంశ్రేష్టుడా! ధృతరాష్ట్ర! నీ కొడుకులను చూచావు. వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు కాబట్టి 
ఇకనైనా వాళ్ళను గూర్చి కుమిలిపోకుండా, మనసులో కలతనూ, తపసులో తీవ్రతనూ విడిచిపెట్టు! ధర్మరాజు 
పూజ్యభావంతో (శ్రద్దగా నిన్ను సేవిస్తూ అరణ్యంలో ఒక నెల రోజులు ఉన్నాడు. ఇంక ఈ (ధర్మ) రాజును రాజధానికి 
వెళ్ళుమని చెప్పవచ్చునుగదా! 


వ. _ అని చెప్పిన నప్పారవోత్తముం 'డట్ల చేసిద' నని పలికి యమ్మునిసత్తమునకుం బ్రణమిల్లి' భవదీయకృపా విశేషం 
బునం గృతార్జుందనైతి' నని యతని నామంత్రితుం జేసినం, బాండవులుం దగ నప్పరమముని వీడ్కొని; రయ్యం 
దథను దీవించి యమ్మహాత్ముం డంతర్శితుం డయ్యె(; దదనంతరంబ. 132 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; చెప్పినన్‌= వ్యాసమహర్షి చెప్పగా; ఆ+పౌరవ+ఉత్తముండు= పురువంశ శ్రేష్టుడైన ఆ 
ధృతరాష్టుడు; అట్టు+అ= ఆ (వ్యాసుడు చెప్పిన) విధంగానే; చేసెదన్‌= చేస్తాను; అని-పలికి= అని చెప్పి; ఆ+ముని సత్తమునకున్‌= 
మునులలో శ్రేష్ణుడయిన ఆ వ్యాసమహర్షికి; (ప్రణమిల్లి= ప్రణామం చేసి; భవదీయ-కృపా-విశేషంబునన్‌= మీయొక్క, దయ 
యె ౧M 

పెంపుతో; కృతార్ణుండన్‌= కోరికలు తీరిన వాడిని; ఐతిన్‌= అయ్యాను; అని= అనిచెప్పి; అతనిన్‌= ఆ వ్యాసుడిని; ఆ 
మంత్రితున్‌-చేసినన్‌= వీడుకోలు చెప్పగా; పాండవులున్‌= పాండవులు గూడా; ఆ+పరమమునిన్‌= ఆ ఉత్తమ బుషిని; తగన్‌= 
సముచితంగా; వీడ్కొనిరి= వీడుకోలు చెప్పారు; ఆ+మహాత్ముండు= ఆ వ్యాసమహర్షి ఆ+అందణను= ధృతరాష్ట్రుడు మొదలైన 
అక్కడి వారిని అందరినీ; దీవించి= ఆశీర్వదించి; అంతర్హితుండు-అయ్యెన్‌= అదృశ్యం అయ్యాడు; తద్‌-అనంతరంబు+అ= అ 
తరువాత. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 565 


తాత్పర్యం: వ్యాసుడు ఆ విధంగా చెప్పగా ధృతరాష్ట్రుడు అట్లాగే చేస్తానని చెప్పి ఆ మహర్షికి ప్రణామం చేసి మీ 
దయవలన కృతార్థుడినయ్యాను అని చెప్పి వ్యాసుడికి వీడ్కోలు పలికాడు. అప్పుడు పాండవులుకూడా తగువిధంగా ఆ 
మహర్షికి వీడ్కోలు చెప్పారు. వ్యాసుడు వాళ్ళందరినీ ఆశీర్వదించి అంతర్జానమయ్యాడు. ఆ తరువాత. 


సీ,  ఆంబికేయుండు ధర్మాత్మజు( జిత్తసం । ప్రీతి మోమున. దోంపం బేరం బిలిచి 
“వసుమతీకార్య నిర్వహణంబు పెద్దకొ | ల్వున నుండి నీ వనుదినము నడప 
కునికి కర్తవ్యమే? వినుకులు భిష్మాది; మహితులచేత సమగ్రభావ 
మొందినయవి యింక నుపదేశ మేమియు । వలవదు; రంధ్ర మొవ్వని జనంబు 


తే. వేచు; ననుజానుగతు(డవై వేగపొమ్ము। దారయుతముగ బురికి నుదారచరిత! 

నీ కతమ్మున మున్న నా శోక మెల్లం। బాసె6 దేజంబు సౌఖ్యానుభవముం గంటి. 133 
ప్రతిపదార్థం: ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; మోమునన్‌= ముఖంమీద; చిత్తసంప్రీతి= మనసులోని సంతుష్టి తోయన్‌= 
కనబడుతుండగా; ధర్మాత్మజున్‌= ధర్మరాజును; పేరన్‌= పేరుతో (ప్రేమగా); పిలిచి= దగ్గరకు పిలిచి; ఉదారచరిత!= ఉత్తమమైన 
నడవడి కలవాడా; వసుమతీ-కార్య-నిర్వహణము= రాజ్యానికి సంబంధించిన (పాలను పనులు నడపటం; పెద్ద= (ప్రధానమైన 
అంశం; నీవు= నీవు; అనుదినము= (ప్రతిరోజు; కొల్వునన్‌= కొలువులో; ఉండి= ఉనికిగలిగి; నడపక-ఉనికి= నిర్వహించకుండా 
ఉండటం; కర్తవ్యము+ఏ?= (నీకు) చేయదగినదేనా?; భీష్మ+ఆది-మహితుల చేతన్‌= భీష్ముడు మొదలైన గొప్పవారి వలన; 
వినుకులు= నీవు విని తెలిసికొన్న రాజనీతి విషయాలు; సమ(గ్ర-భావము= సంపూర్ల్ణత్యాన్ని; ఒందినయవి= పొందాయి; ఇంకన్‌= 
ఇంక కొత్తగా; ఉపదేశము= చెప్పవలసినది; ఏమియున్‌= ఏమీ; వలవదు= లేదు; ఒవ్వనిజనంబు= గిట్టనివారు; రంధ్రము= (నీ) 
పొరపాటును గూర్చి; వేచున్‌= ఎదురుచుస్తూ ఉంటారు (అందుచేత); అనుజ-అనుగతు(డవు+ఐ= తమ్ములచేత అనుసరించబడే 
వాడివి అయి; దారాయుతముగన్‌= భార్యలతో; వేగ= త్వరగా; పురికిన్‌= (హస్తి) నగరానికి; పొమ్ము= వెళ్ళుము; నీకతమునన్‌= 
నీకారణంగా; నా శోకము= (పుత్ర) దుఃఖం; ఎల్లన్‌= సమస్తం; మున్ను+అ= ఇంతకు మునుపే; (దుర్యోధనాదులను ఇట్లా 
చూడకముందే); పాసెన్‌= తొలగిపోయింది; తేజంబు(న్‌)= ఉత్సాహం; సౌఖ్య-అనుభవమున్‌= ఆనంద అనుభూతినీ; కంటి(న్‌)= 


పొందాను. 


తాత్సర్యం: ధృతరాష్ట్రుడు మనసులోని సంతోషం ముఖంపై వ్యక్తం అవుతుండగా ధర్మరాజును దగ్గరకు పిలిచి (ఇట్లా 
అన్నాడు). ఉత్తమమైన నడవడి కలవాడా! ధర్మరాజా! రాజ్యకార్యనిర్వహణం ప్రముఖమైన విషయం (కష్టంతో కూడినది). 
కొలువులో ఉండి నీవు స్వయంగా ప్రతిరోజూ రాజకార్యాలు నడపకుండా ఉండటం తగునా? భీష్ముడు మొదలైన 
మహాత్ముల వలన రాజనీతులు సమగ్రంగా తెలిసికొని ఉన్నావు. (క్రొత్తగా చెప్పవలసిం దేమీ లేదు. గిట్టనిజనం నీ 
ప్రమాదం కొరకు వెదకుతూ ఉంటారు. అందుచేత నీవు వెంటనే తమ్ముళ్ళను వెంటబెట్టుకొని భార్యలతో హస్తినగరానికి 
వెళ్ళుము. నీ వల్ల నా (పుత్ర) శోకం పూర్తిగా ఇంతకు మునుపే పోయింది. ఉత్సాహమూ, సుఖానుభూతీ కలిగాయి. 


చ. “తపమునెడన్‌ మదీయమతి తత్పర గావున దాని కోర్తు నీ 
వపగతఖేదమానసు(డ వై నను నిం దతినిష్ట నొంద( బం 
చి పురజనంబు సమ్మదము( జెంద(గ సైనికు లుల్లసిల్లంగా 
నృపవర! యేంగి రాజ్య భరనిర్వహణం బొనరింపు, నావుడున్‌. 134 


566 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: నృపవర!= (ధర్మ) రాజా!; మదీయ-మతి= నా మనస్సు; తపము-ఎడన్‌= తపస్సు విషయంలో; తత్సర= లగ్నమై 
ఉన్నది; కావునన్‌= అందుచేత; దానికిన్‌= తపస్సు; ఓర్తున్‌= సహించగలను (అందుచేత); నీవు= నువ్వు; అపగత-ఖేద-మాన 
సుండవు= పోయిన విచారం కలిగిన మనస్సు గలవాడవు (మనసులో విచారం విడిచిపెట్టి; ఐ= అయి; ననున్‌= నన్ను; అతినిష్టన్‌= 
మిక్కిలి (శ్రద్దతో; ఇందున్‌= ఈ అరణ్యంలో; ఒందన్‌= (తపస్సు చేస్తూ) ఉండటానికి; ఎంచి= ఏర్పరచి; (నన్నిక్కడే వదలి) 
పురజనంబు= పౌరులు; సమ్మదమున్‌= సంతోషం; చెందంగన్‌= పొందేటట్టు; సైనికులు= బంటులు; ఉల్లసిల్లంగాన్‌= ఉత్సాహం 
పొందేటట్టుగా; ఏంగి= (హస్తినగరానికి) వెళ్ళి; రాజ్య-భర-నిర్వహణంబు= సా(మ్రాజ్యపు-కార్యభారాన్ని వహించటం; ఒనరింపు(ము)= 
చేయుము; నావుడున్‌= అని ధృతరాష్ట్రుడు చెప్పగా, (తరువాతి పద్యంతో అన్వయం.) 


తాత్పర్యం: రాజ[శ్రేషుడా ధర్మరాజా! నామనస్సు తపస్సు మీద లగ్నమై ఉన్నది. కాబట్టి తపస్సును నేను సులువుగా 
ఆచరించగలను.అందుచేత నీవు నిర్విచారంగా నన్ను ఈ అరణ్యంలో విడిచి, తపస్సు చేసికొననిచ్చి పౌరులు (రాజ్య 
ప్రజలు) సంతోషించేటట్టుగా, సైన్యం ఉత్సాహం చెందే విధంగానూ, హస్తినగరానికి వెళ్ళి రాజకార్యాలను నిర్వహించుము. 
అని ధృతరాష్ట్రుడు చెప్పగా (ధర్మరాజు ఇట్లా అన్నాడు.) 


సీ, ధర్మతనూజు( డాతని తోడ నిట్లను । 'నధిప! భీమాదుల నరుగ6 బనుపు 
పుడమి రక్షింప; నీ యడుగులకడ నేను నిలిచి మా తల్లుల నిన్ను గొలిచి 
యంచితతపమున కనుగుణం బైనట్టి। శుశ్రూషణము సేయుచును దపోని 
యతితోడ నుండెద; ననవుడు గాంధారి । యి ట్లన6 దగు 'నన్న'యీవ కావె 


తే. కురుకులమునకు సంరక్షకుండవు; నీవు । తండ్రులకు బిండ మొసంగ గర్తవు; భవజ్జి 
నకునిపంపు చేయుము; భూజనము దలంక । కుండ బొ; మ్మది ప్రియము మా యుల్లములకు.” 135 


ప్రతిపదార్థం: ధర్మతనూజుండు= ధర్మరాజు; అతని తోడన్‌= ధృతరాష్ట్రుడితో; ఇట్టు= ఈవిధంగా; అనున్‌= అన్నాడు; అధిప!= 
(ధృతరాష్ట్ర) రాజా! పుడమి(న్‌)= రాజ్యాన్ని; రక్షింపన్‌= కాపాడటం కొరకు; అరుగన్‌= (రాజ్యానికి తిరిగి) వెళ్ళటానికి; భీమాదులన్‌= 
భీముడు మొదలైనవారిని; పనుపు(ము)= పంపించుము; నేను= నేను మాత్రం; నీ-అడుగుల-కడ(న్‌)= మీ పాదాల చెంతనే 
(ఇక్కడే, మీతో); నిలిచి= ఉండి; మా తల్టులన్‌= మా తల్టులు అయిన గాంధారినీ, కుంతినీ; నిన్నున్‌= నిన్నూ (ధృతరాష్టుడిని); 
కొలిచి= సేవించి; అంచిత-తపమునకున్‌= మీ గొప్ప తపస్సుకు; అనుగుణంబు= తగినది; ఐన-అట్టి-శుశూషణము= 
అయినటువంటి సేవ; చేయుచున్‌= చేస్తూ; తపస్‌-నియతి తోడన్‌= తపస్సుపై (శ్రద్దతో; ఉండెదన్‌= (ఇక్కడే) ఉంటాను; అనవుడు(న్‌)= 
అని ధర్మరాజు పలుకగా; గాంధారి= గాంధారి (ఇట్టా అన్నది); ఇట్టు= ఈవిధంగా; అన(దగున్‌+అను!= అనటం ఉచితమేనా 
నాయనా?; కురుకులమునకున్‌= కురువంశానికి; సంరక్షకుండవు= కాపాడవలసినవాడివి; ఈవు+అ= నీవే; కావే!= కావా!; 
తండ్రులకున్‌= (పాండురాజు, మొ॥) వంశంలోని పెద్దలకు; పిండము= పిండాన్ని (శ్రాద్ద క్రియలలో); ఒసంగన్‌= ఇవ్వటం; కర్తవు= 
చేయవలసిన వాడివి; నీవు= నీవే; భవత్‌-జనకుని-పంపు= నీ తండ్రి (ధృతరాష్ట్రుడు) చెప్పినది; చేయుము= ఆచరించుము; 
భూజనము= రాజ్యంలోని (ప్రజలు; తలంకక-ఉండన్‌= కంగారు పడకుండా; పొమ్ము= (వెంటనే) రాజధానికి వెళ్ళుము; 
మా-ఉల్లములకున్‌= మా అందరి మనస్సులకూ; అది= నీవు రాజధానికి వెళ్ళటమే; ప్రియము= ఇష్టం. 

తాత్సర్యం: ధర శ్రైరాజు ధృతరాష్రుడితో ఇట్టా అన్నాడు. “రాజా! రాజ్యాన్ని రక్షించడానికి (రాజధానికి) భీముడు మొదలైన 


వారిని పంపించుము. నేను ఇక్కడే మీ పాదాల వద్ద ఉండి, గాంధారినీ, కుంతినీ సేవించుకొంటూ, మీ తపస్సుకు 
తగినట్టుగా మీకు సేవ చేసికొంటూ తపోదీక్షలో ఉంటాను’, ఆ మాటలకు గాంధారి ఇట్లా అన్నది. 'నాయనా! నీవు ఈ 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 567 


విధంగా మాటాడవచ్చునా! కురువంశాన్ని రక్షించవలసిన వాడివి నీవే కదా! పాండు ప్రభృతులైన తండ్రులకు (శ్రాద్దకర్మలు 
నిర్వహించటానికి నీవే కర్తవు. అందుచేత నీ తండ్రి (ధృతరాష్ట్రుడు) చెప్పినట్లు చేయుము. ప్రజలు కలత చెందకుండా 
వెంటనే రాజ్యానికి తిరిగి వెళ్ళు. అదే మా మనస్సులకు ఇష్టమైనది”. 


వ. అని పలికిన, నప్పాండవాగ్రజుండు పాండురాజాగ్రమహిషితో నిట్లనియె. 136 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; పలికినన్‌= (గాంధారి) అనగా; ఆ+పాండవ+అ(గ్రజుండు= పాండురాజు కొడుకులలో పెద్దవాడైన 
ఆ ధర్మరాజు; పాండురాజ-అ(గ్ర-మహిషితోన్‌= పాండురాజు యొక్క పెద్ద భార్యతో; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్పర్యం: గాంధారి ఆ విధంగా అనటంతో ధర్మరాజు కుంతితో ఈ (ప్రకారంగా అన్నాడు. 


ఆ. “ఇట్లు మీరు నన్ను నెంతయు( దణిమిన । విపినభూమి మిమ్ము విడిచి పోవ 

నియ్యకొనదు నాదుహృదయంబు; మునువోలె( । గలుగ దిపుడు రాజ్యకాంక్ష నాకు. 137 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మీరు= మీరందరూ (గాంధారీ ధృతరాష్టులూ, కుంతీ); తజీమినన్‌= ఇక్కడినుంచి వెంటబడి 
వెళ్ళగొట్టినప్పటికీ; మిమ్మున్‌= మీ అందరినీ; విపినభూమిన్‌= అరణ్యదేశంలో; విడిచి= వదలిపెట్టి; పోవన్‌= రాజ్యానికి తిరిగి 


వెళ్లటానికి; నాదుహృదయంబు= నా మనస్సు; మును+పోలెన్‌= ఇదివరకటివలె; ఇయ్యకొనదు= అంగీకరించటం లేదు; నాకున్‌= 
నాకు; ఇపుడు= ఇప్పుడు; రాజ్యకాంక్ష= రాజ్యంమీద కోరిక; కలుగదు= లేదు. 


తాత్పర్యం: ఈ విధంగా మీరందరూ నన్ను ఎంతగా వెంటబడి తరిమినెట్టినా మిమ్మల్ని ఈ అడవిలో విడిచి వెళ్ళటానికి 
ఇదివరకటివలె నా మనసు అంగీకరించటంలేదు. మునుపు ఉన్నట్టు ఇపుడు నాకు రాజ్యంమీద కోరిక లేదు. 
క. విను పాంచాలురు మాత్యులు । వనితా జనశేషులైరి; వారలు లేమిన్‌ 

జననీ! శూన్యంబై తో(। చినయది రాజ్యంబు నాదు చిత్తంబునకున్‌. 138 
ప్రతిపదార్థం: జననీ!= అమ్మా!; విను= వినుము; పాంచాలురు(న్‌)= పాంచాల ((ద్రుపద) వంశపు వారూ; మాత్స్యులు= 
విరాటనగరస్టులూ; వనితా-జన-శేషులు= ఆడవాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు; ఐరి= అయ్యారు; వారలు= ఆ పాంచాల, 


మాత్స్యులు; లేమిన్‌= లేనందువలన; రాజ్యంబు= ఆ రాజ్యం; నాదు చిత్తంబునకున్‌= నా మనసుకు; శూన్యంబు+ఐ= నిర్ణనం 
(సారం లేనిదిగా; తోచినయది= కనిపించింది. 


తాత్పర్యం: అమ్మా! వినుము, పాంచాల వంశంలోనూ, మాత్స్యవంశంలోనూ (పురుషులంతా యుద్దంలో మరణిం 
చటంతో) ఆడవాళ్లు మాత్రమే మిగిలారు. వాళ్ళు ఎవరూ లేకపోవటం చేత ఆ రాజ్యం నా బుద్దికి శూన్యంగా 
కనబడుతున్నది. 


వ. అట్టుంగాక. 139 
తాత్పర్యం: అంతే కాకుండా (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. సమరము దీణినకోలెను | శమనిరతా! నా మనంబు సారతపమునన్‌ 
రమియింప( గోరు యుష్మ। తృమధిక తపమునకు నేను సందడి సేయన్‌.” 140 


568 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: శమనిరతా!= స్థిరమైన అంతరింద్రియ నిగ్రహంకలదానా!. తల్లీ; సమరము= కురుక్షేత్ర యుద్దం; తీజీనకోలెను= 
పూర్తి అయినప్పటినుండి కూడా; నామనంబు= నా మనసు; సార-తపమునన్‌= పరమార్థమైన తపస్సులో; రమియింపన్‌= ఆసక్తం 
కావటాన్ని; కోరున్‌= వాంఛిస్తున్నది; నేను= (అటువంటి) నేను; యుష్మద్‌-సమధిక-తపమునకున్‌= తీవ్రమయిన మీ అందరి 
తపస్సుకు; సందడి= విఘ్నం; చేయన్‌= (నేను) కలిగించను. 


తాత్సర్యం: అంతరిం[ద్రియ నిగ్రహగుణంలో స్థిరమయిన తల్లీ! భారతయుద్దం ముగిసినప్పటి నుండి నా మనస్సు 
తపస్సునందే ఆసక్తమై ఉన్నది. నేను మీ తీవ్రమైన తపస్సుకు ఏ విధంగానూ ఆటంకం కలిగించను. 


సీ, అన విని సహదేవు( డతనితో 'నే- దప । మాచరించెద; వీర లందటికును 
శుశ్రూష సేయు చియ్యాశ్రమంబుని నన్న। నక్కుమూరునిం గుంతి యక్కుం జేర్చి 
“'వలవదు మీరు రా వల(తులై మామీంది । భక్తి నింపెస(గ నీ పలుకు నెట్లు 
పలుక మీ యునికి తపమునకు విఘ్నంబ। కాక యెథింగి మీర లెల్లభంగి 


ఆ. మాకు నియమవిధి సమాచరణములపై? । నింత యెటింగి మీర లెల్లభంగి 
నరుగు టొప్పు( గాని కురుకులోద్వహు మాట । గొనక యునికి చనదు తనయులార! 141 


ప్రతిపదార్థం: అనన్‌= అని ధర్మరాజు పలుకగా; విని= ఆలకించి; సహదేవుండు= సహదేవుడు; అతనితోన్‌= ధర్మరాజుతో (ఇట్టా 
అన్నాడు); ఈ+ఆశ్రమంబునన్‌= ఈ (ధృతరాష్ట్రుడి) ఆశ్రమంలోనే ఉండి; వీరలు-అందణకున్‌= కుంతి మొదలైన వీరికందరికి; 
శుశూష= సేవ; చేయుచున్‌= చేస్తూ; తపము= తపస్సు; నే(ను)= నేను; ఆచరించెదన్‌= చేస్తాను; అన్నన్‌= అనగా; కుంతి= 
కుంతీదేవి; ఆ+కుమారునిన్‌= చిన్నకొడుకైన ఆ సహదేవుడిని; అక్కున్‌+చేర్చి= తన గుండెలకు హత్తుకొని. (ఇట్లా అన్నది); 
తనయులార!= కొడుకులారా!; మీరు= మీరు (ధర్మరాజాదులు); రా-వలంతులు= రాజధర్మంలో సమర్థులు; ఐ= అయిఉండి; 
మామీంది భక్తిన్‌= తల్లిదండ్రులపైన పూజ్య (సేవా) భావంతో; ఇంపు= ఇష్టం; ఎసణగన్‌= అతిశయించే విధంగా; ఈ పలుకులు= 
ఈ రాజ్యం వద్దు. తపస్సు చేస్తాం అనే మాటలు; ఇట్టు= ఈ విధంగా (నేనంటే నేనని పోటీపడి); పలుకన్‌= అనటం; వలవదు= 
తగదు; మీ+ఉనికి= ఇక్కడ మీ స్థితి (మీరు ఇక్కడ ఉండటం); తపమునకున్‌= (మా) తపస్సుకు; విఘ్నంబు+అ= అవరోధమే; 
కాక= అట్టా కాక; మాకున్‌= మాకు; నియమ-విధి-సమాచరణములపైన్‌= తాపసుల నిమయాలూ, విధులూ ఆచరించటం 
విషయంలో; ఏక+అ(గత= నిశ్చలబుద్ది; ఎట్టు= ఏ విధంగా; కలుగున్‌?= సంభవిస్తుంది?; మీరు= మీరు; ఇంత= ఇది అంతా; 
ఎజీ6గి= (గ్రహించి; ఎల్లభంగిన్‌= అన్ని విధాలుగానూ; అరుగుట= (రాజ్యానికి తిరిగి) వెళ్ళటం; ఒప్పున్‌= మంచిది (కర్తవ్యం); 
కాని= అంతే తప్ప; కురుకుల-ఉద్వహు-మాట= కురువంశాన్ని ఉద్దరించేవాడయిన ఈ ధృతరాష్ట్రుడి మాటను; కొనక= 
అనుసరించక; ఉనికి= ఇక్కడే ఉండటం; చనదు= తగినది కాదు. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా పల్కటం విని సహదేవుడు ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. (కుంతీ ప్రభృతులైన) 
వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఈ ఆశ్రమంలో ఉండి తపస్సు నేను చేస్తాను. ఆ చిన్నవాడి (కొడుకు) మాటలకు కుంతి 
సహదేవుడిని, గుండెలకు హత్తుకొని ఇట్టా అన్నది. 'కొడుకులారా! మీరు రాజధర్మంలో సమర్జులయిఉండీ మా 
(తల్లిదండ్రుల) మీద సేవాదృష్టితో, ఈ మాటలు ఇట్లా అనటం తగదు. మీరు ఇక్కడ ఉండటం మా తపస్సుకు 
ఆటంకమే అవుతుంది తప్ప తాపసధర్మ ఆచరణంలో మాకు నిబ్బరమైన బుద్ది ఎట్లా కలుగుతుంది? మీరు ఇది 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 569 


మొత్తం (గ్రహించి రాజ్యానికి తిరిగి వెళ్ళటమే అన్ని విధాలుగానూ ఉచితం. కురువంశ-ఉద్దారకుడైన ఈ ధృతరాష్ట్రుడి 
మాట వినకుండా మీరు ఈ ఆశ్రమంలో ఉండిపోవటం ఉచితం కాదు”. 


వ. “మీకు సర్వకార్యంబుల యెడను శుభంబులయ్యెడును; బోయి రం' డనిన నజాతశత్రుండు మటియొండు 
వలుకం బుయిలోడి ధృతరా ష్టునితోడం' దపోమహనీయులైన మిమ్ముం గొలిచి గత కల్మషుండ నైతి మీ 
యాజ్ఞాపనంబు దలనిడికొని పురంబునకుం బోయి వచ్చెది ననుటయు నక్కురువృద్దుం డతని దీవించుచు 
నాలింగనంబు చేసి, భీమసేను సాంత్వన వచనంబులం బ్రీతుం గావించి కౌంగిలించుకొని, గాండీవిం 
గొనియాడి సంశ్లేషం బాచరించి, కవల సంభావించి పరిరంభణంబు నిర్వర్తించిన, నయ్యేవురు నతని 
పాదంబులకు( బ్రణమిల్లి యాశీర్వాదంబులు వడసి. 142 

ప్రతిపదార్థం: మీకున్‌= మీకు (పాండవులకు); సర్వకార్యంబుల-ఎడమ= అన్ని పనులలోనూ; శుభంబులు= మేళ్ళు; అయ్యెడును= 
అగుగాక; పోయిరండు= వెళ్ళిరండి; అనినన్‌= అని కుంతి పలుకగా; అజాతశత్రుండు= ధర్మరాజు; మటీి-ఒండు= మరొక 
మాట; పలుకన్‌= చెప్పటానికి; పుయిలోడి= జంకి; ధృతరాష్ట్రునితోడన్‌= ధృతరాష్రుడితో; తపోమహనీయులు= తపశ్శ్ళక్తిచేత 
గొప్పవారయిన; మిమ్మున్‌= మిమ్మల్ని; కొలిచి= సేవించి; గతకల్మషుండన్‌= పాపాలు తొలగిపోయిన వాడిని; ఐతిన్‌= అయినాను; 
మీ-ఆజ్ఞాపనంబు= (రాజధానికి తిరిగివెళ్ళుచున్న) మీయొక్క ఆనతిని; తలన్‌-ఇడికొని= శిరసా వహించి (తలదాల్చి); 
పురంబునకున్‌= హస్తినగరానికి; పోయి వచ్చెదన్‌= వెళ్ళివస్తాను; అనుటయున్‌= అని ధర్మరాజు పలుకగా; ఆ+కురువృద్దుండు= 
ఆ ధృతరాష్ట్రుడు; అతనిన్‌= ధర్మరాజును; దీవించుచున్‌= ఆశీర్వదిస్తూ; ఆలింగనంబు-చేసి= కౌగిలించుకొని; భీమసేనున్‌= 
భీముడిని; సాంత్వన-వచనంబులన్‌= సముదాయింపు మాటలతో; ప్రీతున్‌= సంతోషించిన వాడిని; కావించి= చేసి; కౌంగిలించుకొని= 
దగ్గరకు తీసికొని; గాండీవిన్‌= అర్జునుడిని; కొనియాడి= పొగడి; సంశ్లేషంబు= కౌగిలింతను; ఆచరించి= చేసి; కవలన్‌= 
నకులసహదేవులను; సంభావించి= మన్నింపు మాటలతో ఆదరించి; పరిరంభణము= కౌగిలి; నిర్వర్తించినన్‌= నడపగా; ఆ+ఏవురు= 
ఆ పాండవులైదుగురు; అతని పాదంబులకున్‌= ధృతరాష్ట్రుడి కాళ్ళకు; ప్రణమిల్లి= నమస్కారం చేసి; ఆశీర్యాదంబులు= 
ధృతరాష్ట్రుడి ఆశీస్సులు; పడసి= పొంది. 
తాత్పర్యం: మీకు అన్ని పనుల్లోనూ మేలు కలుగుతుంది. ఇక వెళ్ళిరండి అన్నది కుంతి. ధర్మరాజు కుంతితో ఇంకొక 
మాట అనటానికి సంకోచించాడు. ధృతరాషుడితో ఇట్లా అన్నాడు. తపశ్ళక్తిచేత మహిమగల మిమ్మల్ని సేవించి నేను 
నా పాపాలన్నీ పొగొట్టుకొన్నాను. మీ ఆజ్ఞ తలదాల్ళి హస్తినగరానికి వెళ్లి వస్తాను" అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు 
ధర్మరాజును ఆశీర్వదిస్తూ, గుండెలకు హత్తుకొన్నాడు. భీముడిని సముదాయింపుమాటలతో సంతృప్తిపరిచి, 
కౌగిలించుకొన్నాడు. అర్జునుడిని పొగడి ఆలింగనం చేసికొన్నాడు. నకులసహదేవులను మన్నించి కౌగిలించుకొన్నాడు. 
అపు డా పాండవులు అయిదుగురూ ధృతరాష్ట్రుడి పాదాలకు ప్రణామం చేసి, ధృతరాష్ట్రుడి ఆశీస్సులు పొందారు. 


సీ, అతిభక్తి గాంధారి యడుగుల కెటి(గిన । నద్దేవి వారల నక్కు. జేర్చి 
దీవించె; వారు6గుంతీ చరణంబులు । ఫాలముల్‌ వొందంగ. బ్రణతు లైన 
దప్పక గ్రుచ్చి యందటి నొక్కకౌంగిటం। బొదివి యాశీర్వాదములు గ్రమమున 
నర్మిలిపెంపున నలరుమనంబుతో । వేర్వేట యిచ్చె నా వీరజనని 


570 శ్రీమదాంధ్ర నుహాభారతము 


తే. _ ద్రుపద పుత్రికా ప్రభృతి వధూజనములు । తగు తెజంగుల మామ నత్తలను వీడు 
కొనిరి వారును వారు నగ్గురు జనముల । నల్ల వలగొని చనిరి నృపాగ్రగణ్య! 143 


ప్రతిపదార్థం: నృప+అ(గ్ర-గణ్య!= రాజులలో ప్రథముడా! జనమేజయ మహారాజా!) అతిభక్తిన్‌= మిక్కిలి పూజ్యభావంతో; 
గాంధారి+అడుగులకున్‌= గాంధారి పాదాలకు; ఎజంగినన్‌= (పాండవులు) వంగి నమస్కారం చేయగా; ఆ+దేవి= ఆ గాంధారి; 
వారలన్‌= ఆ పాండవులను; అక్కున్‌+చేర్చి= గుండెకు హత్తుకొని; దీవించెన్‌= ఆశీర్వదించింది; వారున్‌= ఆ పాండవులు కూడా; 
ఫాలముల్‌= తమ నుదుటి ప్రదేశాలు (శిరస్సులు); కుంతీచరణంబులు= కుంతీదేవి పాదాలను; పొందంగన్‌= తాకగా; ప్రణతులు= 
ప్రణామంచేసినవారు; ఐనన్‌= కాగా; ఆ-వీర-జనని= పాండవ వీరులను కన్న ఆ కుంతి; తప్పక= గట్టిగా; [గ్రుచ్చి= పట్టుకొని; 
అందణజన్‌= పాండవులు అయిదుగురినీ; ఒక్క కౌంగిటన్‌= ఒకే (సారి) కౌగిలిలో; పొదివి= దగ్గరకు తీసికొని; అర్మిలి పెంపునన్‌= 
అధికమైన వాత్సల్యంతో; అలరు-మనంబుతోన్‌= సంతృప్తి నిండిన మనస్సుతో; వేర్వేజ= ఎవరికి వారికిగా; (క్రమమునన్‌= 
(ధర్మరాజాదులకు) వరుసగా; ఆశీర్వాదములు= దీవెనలు; ఇచ్చెన్‌= ఇచ్చింది; (ద్రుపద పుత్రికా= (ద్రౌపది; ప్రభృతి= మొదలైన; 
వధూ-జనములు= (స్రీలు; మామన్‌= మామ అయిన ధృతరా(షడినీ; అత్తలను= అత్తలయిన గాంధారినీ, కుంతినీ; 
తగుతెజంగులన్‌= తగిన పద్దతులలో; వీడుకొనిరి= వీడ్కోలు తీసికొన్నారు; వారును= పాండవులూ; వారు= ద్రౌపది మొదలయిన 
స్రీలు; ఆ+గురుజనములన్‌= ధృతరా[ష్ట్రాదులైన పెద్దలను; అల్ల(న్‌)= మెల్లగా; వలగొని-చనిరి= (చుట్టుగా తిరిగారు) ప్రదక్షిణం 
చేసి వెళ్తారు. 
తాత్సర్యం: జనమేజయమహారాజా! తరువాత పాండవులు గాంధారి పాదాలకు నమస్కరించారు. ఆమె వాళ్ళను 
కౌగిలించుకొని దీవించింది. ఆ తర్వాత పాండవులు కుంతీదేవి పాదాలపై శిరసులుంచి నమస్కరించారు. ఏరమాత 
అయిన కుంతి వారిని గట్టిగా పట్టుకొని అందరినీ ఒకేసారి కౌగిలిలోనికి తీసికొని వాత్సల్యం నిండిన మనసుతో, 
వరుసగా అందరికీ వేరు వేరుగా ఆశీస్సు లిచ్చింది. అటుపిమ్మట (ద్రౌపది మొదలయిన (స్తీ జనంగూడా తగు విధంగా 
ధృతరాష్టుడు, గాంధారి, కుంతీదేవులనుంచి వీడుకోలు తీసికొన్నారు. ఆ పాండవులు, [ద్రౌపదీ ప్రభృతులైన (స్త్రీలు 
అందరూ ధృతరాష్ట్రాదులకు మెల్లగా ప్రదక్షిణం చేశారు. 
కు చని పరిజనములు.బౌరులు । ననుమోదము తోడ. గొలువ నరిగిరి నగరం 

బునకున్‌ గన్నుల పండువు । జనపదముజనం బొనర్ప జనసంస్తుత్యా! 144 
ప్రతిపదార్థం: జన సంస్తుత్యా!= (ప్రజలచేత పొగడబడే వాడా! (జనమేజయా!); చని= (ప్రదక్షిణం చేసి; (పాండవులు-(ద్రౌపద్యాది 
స్త్రీలూ, ధృతరాషస్టాదులకు-వలగొని) అనుమోదముతోడన్‌= సంతోషంతో; పరిజనములున్‌= సేవకులూ; పౌరులున్‌= ప్రజలూ; 
కొలువన్‌= సేవిస్తుండగా; జనపదము-జనంబు= (దారిలో) పల్లె ప్రజలు; కన్నుల పండువు= (నేత్రపర్వం= కంటికి ఇంపు) 
సంతోషం; ఒనర్సన్‌= కల్గించగా; నగరంబునకున్‌= హస్తినగరానికి; అరిగిరి= వెళ్ళారు.) 
తాత్సర్యం: ప్రజల (ప్రశంసలు పొందిన వాడా! (జనమేజయ మహారాజా!) ఆ విధంగా పాండవులూ, (ద్రౌపదీ ప్రభృతి 
స్త్రీలూ, ధృతరా్ర్రాదులకు ప్రదక్షిణంచేసి- తమసేవకులూ, (తమతో వచ్చిన) ప్రజలూ సంతోషంగా తమను సేవిస్తుండగా, 
(ప్రయాణంలో దారిలో) పల్లె ప్రజలు కనువిందు చేయగా హస్తినగరానికి వెళ్ళారు. 
వ. అరిగి సముచిత వర్తనంబుల నుండిరి; కొంతకాలంబు చనిన నొక్కనాండు నారదమునీంద్రుం దనుజనహితుం 

డై యున్న ధర్మతనయుకడకు( జనుదెంచిన, నజ్జ్ఞననాథుండు దమ్ములుం దానును నమ్మహాత్మునకు భక్తిం 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 571 


బ్రణమిల్లియాసనార్హ్య పాద్యాదిసత్మారంబు లొనర్ణి తదీయ సమీపంబున నాసీనులై; రతని వదనంబు విలోకించి 
వినయం బెసంగ నమ్మహీపతి 'మహా భాగ! యెందుండి రాక! యేదేశంబుల( జరించితిరి? నేను మీకు నేమిపని 
సేయుదు. జెప్పుం 'డనిన నప్పరమసంయమి యప్పుడమిటేనితోడ. 145 


ప్రతిపదార్థం: అరిగి= (పాండవులు హస్తినగరానికి) వెళ్ళి; సముచితవర్తనంబులన్‌= అర్హమైన నడవడులతో; ఉండిరి= ఉన్నారు; 
కొంతకాలంబు= ఈ విధంగా కొంతకాలం; చనినన్‌= కడచిపోగా; అనుజ-సహితుండు= తమ్ములతో కూడినవాడు; ఐ= ఉన్న; 
ధర్మతనయుకడకున్‌= ధర్మరాజు వద్దకు; ఒక్కనా(డు= ఒకానొకరోజు; నారదమునీంద్రుండు= ముని శ్రేష్టుడైన నారదుడు; 
చనుదెంచినన్‌= రాగా; ఆ+మహాత్మునకున్‌= మహానుభావుడయిన ఆ నారదమునికి; ఆ+జననాథుండు= ఆ (ధర్మ) రాజు; 
తమ్ములున్‌= భీముడు మొదలైన తమ్ముళ్ళూ; తానును= తానూ; భక్తిన్‌= భక్తితో; ప్రణమిల్లి= పాదాభివందనం చేని; 
ఆసన+అర్హ్య+పాద్య- ఆది-సత్కారంబులు= కూర్చుండటానికి ఆసనం చూపటం అర్చనకూ, పాద(ప్రక్షాళనకూ నీళ్ళు ఇవ్వటం, 
మొదలైన గౌరవాన్ని తెలిసే పనులు; ఒనర్భి= చేసి; తదీయ-సమీపంబునన్‌= ఆ నారదమునికి దగ్గరగా; ఆసీనులు+ఐరి= 
(పాండవులు) కూర్చున్నారు; ఆ+మహీపతి= ఆ (ధర్మ రాజు; అతనివదనంబు= నారదుడి ముఖాన్ని; విలోకించి= చూచి; 
వినయంబు= నమ్రభావం; ఎసంగన్‌= అతిశయించగా; మహాభాగ!= మహాత్మా!; రాక= తమరు ఇక్కడికి రావటం; ఎందున్‌+ఉండి?= 
ఎక్కడినుంచి?; ఏదేశంబులన్‌= ఏయే చోట్ల; చరించితిరి?= తిరిగారు?; మీకున్‌= మీకొరకుగా; నేను= నేను (ధర్మరాజు); 
ఏమిపని= ఏపని; చేయుదున్‌= చేయగలను; చెప్పుండు= తెలియజేయండి; అనినన్‌= అని ధర్మరాజు పలుకగా; 
ఆ+పరమ-సంయమి= ఆ మునిశ్రేష్టడయిన ఆ నారదుడు; ఆ+పుడమిటేనితోడన్‌= ఆ(ధర్మరాజుతో, (తరువాతి పద్యంతో 


అన్వయం.) 


తాత్సర్యం: ఆ విధంగా హస్తినగరానికి వెళ్ళిన పాండవులు అర్హమైన ప్రవర్తనతో ఉంటున్నారు. ఇట్లా కొన్నాళ్ళు గడచిన 
తరువాత ఒకరోజు ధర్మరాజు తము శళ్ళతో కలిసి కూర్చుని ఉన్నసమయంలో నారదుడు వచ్చాడు. అపుడు తమ్ముళ్ళూ, 
తానూ నారదుడికి ప్రణామం చేసి, ఆసనం చూపి, అర్హ్యం, పాద్యం మొదలైన మర్యాదలు చేసి ఆ నారదుడి వద్దనే 
కూర్చున్నాడు. అపుడా ధర్మరాజు నారదుడి ముఖం చూస్తూ-వినయం అధికం కాగా (ఇట్టా అన్నాడు) 'మహాత్మా! 
తమరు ఎక్కడినుండి వస్తున్నారు? ఎక్కడెక్కడ సంచరించారు? మీ కొరకు నేను చేయగలిగిన పని ఏమిటి? 
తెలియజేయండి” అన్నాడు. అప్పుడు నారదమహర్షి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 


నారదుడు పాండవులకు ధృతరామ్షైదుల నిర్యాణంబు చెప్పుట. (సం.15-45-1) 


(ఈక 


“భూపవరేణ్య! తపోవనంబుననుండి । వచ్చితి. దీర్దసేవా పరత్వ 
మున నేను బహుదేశముల. జరించితి; నిను(। గని పెద్దకాలంబు గానం జూడం 


దివిరి యిందులకు నేతెంచితి; ధృతరాషు । చరితంబు జాహ్నవీపరిసరంబు 


జనములచే వింటి' ననిన నజ్జనపతి । 'యా రాజవరుండు గాంధారి గొంతి 


తే. సంజయుండు సమాధాన సహితులై శ। రీరముల వింత పుట్టకున్నారె” యనియె; 
ననుడు నద్దేవముని 'వారి యఖిల వర్త । నంబు వినుము సుస్థిర హృదయంబుతోడ.' 146 


572 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: భూపవరేణ్య!= (భూమిని పాలించే వారిలో) శ్రేష్టుడా! ధర్మరాజా!; నేను= నేను (నారదుడు); తపోవనంబున-నుండి= 
ముని ఆశ్రమమునుండి; వచ్చితిన్‌= వచ్చాను; తీర్ణసీవా-పరత్వమునన్‌= పుణ్య తీర్థాలను సేవించటంలో లగ్నమయిన బుద్దితో; 
బహు దేశములన్‌= అనేకములైన దేశాలలో; చరించితిన్‌= తిరిగాను; నినున్‌= నిన్ను (ధర్మరాజును); కని= చూచి; 
పెద్ద-కాలంబు=చాలా కాలమైనది; కానన్‌= కాబట్టి; చూడన్‌= నిన్ను చూడాలని; తివిరి= (కుతూహలంగలిగి సప్రయత్నంగా) 
ఇందులకున్‌= హస్తినగరానికి; ఏతెంచితిన్‌= వచ్చాను; ధృతరాషు చరితంబు= ధృతరాష్రుడియొక్క వృత్తాంతాన్ని; 
జాహ్నవీ-పరిసరంబు-జనములచేన్‌= గంగానదికి చుట్టుప్రక్కల ఉన్న జనాలవలన; వింటిన్‌= విన్నాను; అనినన్‌= అని నారదుడు 
పల్కగా; ఆ+జనపతి= ఆ (ధర్మ రాజు; ఆ రాజవరుండు= రాజులలో (శ్రేష్టుడైన ఆ ధృతరాషుడూ; గాంధారి= గాంధారీ; 
గొంతి= కుంతీదేవీ; సంజయుండున్‌= సంజయుడూ; సమాధాన- సహితులు-ఐ= స్థిరమైన తపస్సమాధితో కూడిన వారు అయి; 
శరీరములన్‌= తమ దేహాలలో; వింత= వైపరీత్యం; పుట్టక= ఏర్పడకుండా; ఉన్నారె?= సుఖంగా ఉన్నారా?; అనియెన్‌= అన్నాడు; 
అనుడున్‌= ధర్మరాజు ఆ విధంగా (ప్రశ్నింపగా; ఆ+దేవముని= ఆ నారదమహర్షి (ఇట్లా అన్నాడు); వారి-అఖిల-వర్తనంబు= 


ధృతరాష్ట్రాదుల వృత్తాంతం మొత్తమూ; సుస్టిర-హృదయంబుతోడన్‌= సావధానమతితో; వినుము= వినుము. 


తాత్సర్యం: 'రాజులలో (శ్రేష్టుడా! ధర్మరాజా! ఆశ్రమం నుండి వస్తున్నాను. పుణ్య తీర్జాలను సేవించాలనే కోరికతో 
చాలా దేశాలు తిరిగాను. నిన్ను చూచి చాల కాలమైనది కాబట్టి ఒకసారి చూచిపోదామని ఇక్కడికి వచ్చాను. గంగానది 
చుట్టుపక్కల జనంవలన ధృతరా పాదుల వృత్తాంతం విన్నాను.” అనిన నారదుడి మాటలు విని ఆ ధర్మరాజు ఆ 
ధృతరాష్ట్ర మహారాజు, గాంధారీ, కుంతీ, సంజయుడూ, నిశ్చల తపోదీక్షతో, శరీరాలకు ఏ విధమైన వైపరీత్యమూ కలగకుండా 
సుఖంగా ఉన్నారా?” అని అడిగాడు. అందుకు నారదుడు వారి సంగతులన్నీ (చెప్పుతాను) సావధానబుద్దితో వినుము”. 
(అన్నాడు). 
వ. అని పలికియిట్లను 'మీరు పోయి కాంతారంబున నక్కురువృద్దుం గొలిచియుండి, యతం డనుమతి సేయ నిట 
వచ్చితిరి; మణి కొన్ని దినంబులకు. 147 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలికి= చెప్పి; ఇట్టు= (నారదుడు) ఈ విధంగా; అనున్‌= అన్నాడు; మీరు= పాండవులు; 
పోయి= (ధృతరాష్ట్రాదులను చూడటానికి) వెళ్ళి; కాంతారంబునన్‌= అడవిలో; ఆ+కురువృద్దున్‌ః ఆ ధృతరాష్రుడిని; కొలిచి+ఉండి= 
సేవిస్తూ ఉండి; అతండు= ఆ ధృతరాష్ట్రుడు; అనుమతి చేయన్‌= పంపగా; ఇటన్‌= రాజ్యానికి; వచ్చితిరి= వచ్చారు; మటి= 
తరువాత; కొన్నిదినంబులకున్‌= కొన్ని రోజులకు. 

తాత్పర్యం: నారదుడు ఆ విధంగా పలికి మళ్ళీ ఇట్లా అన్నాడు. “మీరు (పాండవులు) ధృతరాష్ట్రాదులను చూడడానికి 
వెళ్ళి అరణ్యంలో ఆ ధృతరాష్రుడిని సేవించి-అతడు పంపించగా రాజ్యానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత కొన్నినాళ్ళకు 
(తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, ఆ రాజు నియతి గాంధారియు గొంతియు । సంజయుండును దోన చనంగ నగ్ని 
హోత్రంబు గొని యాజకోత్మరం బగ్రేస | రంబయి పో నిజాశ్రమము విడిచి 
యరిగి గంగాద్వార పరిసరారణ్య భా । గమునకు; నందు దుష్కరతపంబు 
వాయుభక్షత( బూని చేయం దొడంగి; గాం | ధారియు నీళ్ళ నాహారకలన 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 573 


తే. మోపి యొనరించె; గొంతి మాసోపవాస । నియమ మూంది వర్తించె; సంజయుడు సప్త 
భోజనాంతరితం బగు భోజనంబు । వ్రతము గాగ జరించె. గౌరవ్యముఖ్య! 148 


ప్రతిపదార్థం: కౌరవ్య-ముఖ్య!= కురువంశ్యులలో ఎన్నదగిన ధర్మరాజా!; నియతిన్‌= నియమంతో; గాంధారియున్‌= గాంధారీ; 
గొంతియున్‌= కుంతీ; సంజయుండును= సంజయుడూ; తోన్‌+అ= వెంటనే; చనంగన్‌= రాగా; యాజక+ఉత్కరంబు= బుత్విక్కుల 
సమూహం; అగ్నిహోత్రంబు= అగ్నిని; కొని= తీసికొని; అగ్రేసరంబు= (ధృతరాష్ట్రుడికి) ముందుగా; పోన్‌= పోతూఉండగా; ఆ రాజు= 
ఆ ధృతరాష్ట్రుడు; నిజ+ఆ(శ్రమము= (శతయూపా(శ్రమ సమీపంలో ఏర్పరచుకొన్న) తన తపోవనాన్ని; విడిచి= వదలిపెట్టి; 
గంగా-ద్యార-పరిసర-అరణ్య-భాగమునకున్‌= గంగ పుట్టిన చోటికి (గురుద్వారం) సమీపంలో ఉన్న అడవి (ప్రదేశానికి; అరిగెన్‌= 
వెళ్ళాడు; అందున్‌= ఆ అరణ్యంలో; వాయుభక్షతన్‌= కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసికొనటం అనే నియమం; పూని= 
అనుసరించి; దుస్‌-కర తపంబు= అసాధ్యమైన తపస్సు; చేయన్‌-తొడంగెన్‌= చేయటం ప్రారంభించాడు; గాంధారియున్‌= గాంధారి 
కూడా; నీళ్ళన్‌= నీటిని; ఆహార-కలనము= ఆహారంగా స్వీకరించే నియమాన్ని; ఓపి= అనుసరించి; ఒనరించెన్‌= తపస్సు చేసింది; 
గొంతి= కుంతి; మాస-ఉపవాస-నియమము= నెలరోజులు ఉపవాసం చేసేటటువంటి (నెలకొక్కసారి ఆహారం తీసికొనే) కట్టుబాటును; 
ఊంది= ఆశ్రయించి; వర్తించెన్‌= తపస్సు చేస్తూ ఉన్నది; సంజయు(డు(న్‌)= సంజయుడు కూడా; సప్తభోజన+అంతరితంబు= ఏడు 
భోజనాల వ్యవధానంతో (ఏడుపూటల కొకసారి); భోజనంబు= భోజనం తీసికొనటం; వ్రతము+కాంగన్‌= నియమంగా; చరించెన్‌= 
ఆ అరణ్యంలో తపస్సు ఆచరించాడు. 


తాత్పర్యం: కురు శ్రేష్టుడా! ధర్మరాజా! నియమవంతంగా, గాంధారీ, కుంతీ, సంజయుడూ తనను వెన్నంటి వస్తుండగా, 
బుత్విక్కులు అగ్నులు తీసికొని తనకు ముందుగా నడుస్తుండగా, ఆ ధృతరాష్ట్రుడు తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి 
గంగా ముఖం పరిసరాలలో ఉన్న అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ కేవలం గాలి ఆహారంగా ఇతరులకు అసాధ్యతపస్సు 
ప్రారంభించాడు. గాంధారి నీళ్ళు మాత్రం ఆహారంగా తీసికొంటూ తపస్సు ఆచరించింది. మాసోపవాసంతో నెలకొక 
సారి భోజనం తీసికొంటూ కుంతీ, ఏడుపూటల కొక పర్యాయం భోజనం తీసికొంటూ సంజయుడూ అక్కడ 
తపస్సు చేశారు. 


తే. యాజకులు దార యక్కురురాజు భక్తి యుక్తి నొద్దనుండంగ నగ్నిహోత్ర హోమ 
మాచరింతు రొక్కొకమరి యతండు పర్ణ । శాల వెడలి శూన్యాటవి సంచరించు. 149 


ప్రతిపదార్థం: ఆ+కురురాజు= ఆ ధృతరాష్ట్రుడు; భక్తియుక్తిన్‌= పూజ్యభావంతో కూడి; ఒద్దన్‌= సమీపంలో; ఉండంగన్‌= ఉండగా; 
యాజకులు= బుత్విక్కులు; అగ్నిహోత్ర -హోమము= అగ్నులలో విధ్యుక్తంగా, హోమాన్ని; ఆచరింతురు= చేస్తుంటారు; ఒక్క+ఒక్క 
మరి= ఒక్కొక్కసారి; అత(డు= ఆ ధృతరాష్ట్రుడు; పర్లశాల(న్‌)= ఆ(శ్రమాన్ని; వెడలి= విడిచిపెట్టి; శూన్య-అటవిన్‌= నిర్ణనమైన 
అరణ్యాలలో; సంచరించున్‌= తిరుగుతుంటాడు. 


తాత్సర్యం: ఆ ధృతరాష్ట్రుడు భక్తి భావంతో, సమీపంలో ఉండగా బుత్విక్కులు హోమంచేసేవారు. ఒక్కొక్కసారి 
ఆ(శ్రమం విడిచి నిర్జ్షనమైన అరణ్యాలలో తిరుగుతుంటాడు ఆ ధృతరాష్ట్రుడు. 


వ. విషమ ప్రదేశంబుల నవ్విభునకు సంజయుండును । గాంధారికి. గుంతియు. గన్నై మెలంగుదు; రొక్కనాండు 
వారలందటు గంగాద్వారంబునం గృతస్నానులై యాశ్రమంబునకు వచ్చుచుండ మహావాతోద్దూతంబై.1 50 


574 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: విషమ-(ప్రదేశంబులన్‌= సమంగాలేని చోట్ల; ఆ+విభునకున్‌= ఆ ధృతరాష్ట్రుడికి; సంజయుండును= సంజయుడూ; 
గాంధారికిన్‌= గాంధారికి; కుంతియున్‌= కుంతీ; కన్ను+అయి= నేత్రంగా; మెలంగుదురు= మసలుకొంటారు; ఒక్కనాండు= 
ఒకానొకరోజు; వారలు +అందయబున్‌= ధృతరాష్ట్రుడు మొదలైన వారంతా; గంగాద్యారంబునన్‌= గంగాముఖంలో; కృతస్నానులు-ఐ= 
స్నానం చేసిన వారయి; ఆ(శ్రమంబునకున్‌= తమ తపోవనానికి; వచ్చుచున్‌+ఉండన్‌= వస్తూండగా; మహా-వాత-ఉద్దూతంబు+ఐ= 
పెద్ద సుడిగాలిచేత-ఎగసిపడుతూ. 


తాత్సర్యం: సమంగాని కష్టమైన స్థలాలలో ధృతరాష్ట్రుడికి సంజయుడూ, గాంధారి, కుంతీ కన్నులవలె మసలుకొనేవారు. 
ఒకరోజు వాళ్ళందరూ గంగాద్యారంలో స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉండగా పెద్ద సుడిగాలిలో ఎగసి 
పడుతూ-(దావానలం వ్యాపించిందని తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, పటుతరం బగు ఛటచ్చటరవ మెస(గంగ। మ్రాంకులుం బొదలును గాంచికొనుచుం 
గమరును నార్తనాదంబును బెల్లుగ । నఖిలమృగంబుల నాంచికొనుచు 
లాంగలంబుట్టల లోంగిన శిఖల భు । జంగమ కులముల మ్రింగికొనుచు 
వెగడొంది యటిచుచు నెగయు బల్బులు గులC। బొగ నూర్ధ్వకీలలం బొదివి కొనుచు 


తే.  దెసల నన్నిటందన సముదీర్ణగతులు । దారుణ స్పురణమున విస్తార మొంద 
ఖేచరులకును భయముగ నేచి పర(ె । నద్దుతోద్దవం బైన మహానలంబు. 151 


ప్రతిపదార్థం: పటుతరంబు= మిక్కిలి దృఢం; అగు= అయినటువంటి; ఛట చృ్చటరవము= ఛట, ఛట, అనే విధమైన మోత; 
ఎస(గన్‌= అతిశయిస్తుండగా, (మ్రాంకులున్‌= పెద్ద పెద్ద చెట్టనూ; పొదలున్‌= పొదరులనూ; కాంచికొనుచున్‌= కాల్చుకొంటూ; 
కమరును= కాల్పులూ (చర్మం కాలిన వాసనా); ఆర్తనాదములును= బాధతో చేసిన అరపులూ; పెల్టుగన్‌= అధికం కాగా; అఖిల 
మృగంబులన్‌= సమస్తమైన జంతువులనూ; ఆంగి కొనుచున్‌= ఆ(క్రమించుకొంటూ; లాంగలన్‌= బొరియలలోనూ; పుట్టలన్‌= 
(పాము) పుట్టలలోనూ; లోంగినన్‌= (లోపలకు) చొచ్చుకుపోయినా; శిఖలన్‌= మంటలతో; భుజంగమ-కులములన్‌= పాముల 
సముదాయాలను; (మింగికొనుచున్‌= మింగివేస్తూ (దగ్ధం చేస్తూ); వెగడు= భయం; ఒంది= పొంది; అజచుచున్‌= అరుస్తూ; 
ఎగయు= ఆకాశంలోకి ఎగిరిపోతున్న; బల్‌-పులుంగులన్‌= అధికమైన పక్షులనూ; పొగన్‌= పొగతోను; ఊర్ల కీలలన్‌= ఎత్తైన 
జ్యాలలతోనూ; పొదివికొనుచున్‌= తనలోపలికి లాక్కుంటూ; దెసలన్‌-అన్నిటన్‌= దిక్కులన్నింటినిండా; తన-సముదీర్ల-గతులు= 
తన (దావాగ్ని) యొక్క-హెచ్చిన-పోకడలు; దారుణ-స్ఫురణమునన్‌= భయం కలిగిస్తూ; విస్తారము+ఒందన్‌= విరివికాగా; 
అద్భ్బుత+ఉద్భవంబు= ఆశ్చర్యంగా పుట్టినది; ఐన= అయినటువంటి; మహా+అనలంబు= గొప్ప అగ్ని; ఖేచరులకును= ఆకాశంలో 
సంచరించే దేవాదులకు సైతం; భయముగన్‌= భయం పుట్టిస్తూ; ఏచి= పెరిగి; పరగాన్‌= వ్యాపించింది. 


తాత్పర్యం: ధృడమైన-ఛట,ఛటా అనే ధ్వనులు హెచ్చుతుండగా పెద్ద పెద్ద మాకులనూ, పొదలనూ కాలుస్తూ, కాలుస్తూ 
బాధతోడి అరుపులూ అధికం అవుతుండగా, సమస్తమైన జంతువులను ఆ(క్రమించుకొంటూ కన్నాలలోనూ, పుట్టలలోనూ 
ప్రవేశించినా (తన) మంటలతో పాములను మింగుతూ, భయంతో అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోతున్న పక్షులను 
పొగతోనూ, జ్యాలలతోనూ, తనలోపలికి లాక్కుంటూ, అన్ని దిక్కులలోనూ అడ్డు లేకుండా ఉన్న తన పోకడలు 
భయం కలిగిస్తుండగా ఆశ్చర్యంగా ఏర్పడిన మహాగ్ని దేవగంధర్వాది ఆకాశ గాములకు సైతం భయం పుట్టిస్తూ పెరిగి 


వ్యాపించింది. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 575 


వ. ఇట్లెరగలి చిచ్చు గవిసి చుట్టు ముట్టిన నమ్మనుజనాథుండును నన్నాతులు నిరాహారులై యునికిం జేసి యొక్క 
చోట( దటియ నుటీకి తొలంగిపోవ లావులేరై; రట్టియెడ నా రాజర్షిసత్తముండు సంజయుతోడ. 152 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఎరగలి-చిచ్చు= దావాగ్ని; కవిసి= వ్యాపించి; చుట్టు-ముట్టినన్‌= చుట్టూనిండగా; ఆ+మనుజ 
నాథుండును= ఆ ధృతరాష్ట్ర మహారాజు; ఆ+నాతులు(న్‌)= ఆ (స్త్రీలు గాంధారీ, కుంతీ; నిరాహారులు= ఆహారం తీసికొనని వారు; ఐ= 
అయి; ఉనికిన్‌-చేసి= ఉండటం వలన; ఒక్కచోటన్‌= వేరొక చోటికి; తణియన్‌= చేరుకొనటానికి; ఉికి= పరుగెత్తి; తాలంగిపోవన్‌= 
ఆ (ప్రదేశంనుంచి వదలి వెళ్ళిపోవటానికి; లావు= శక్తి; లేరు+ఐరి= లేనివారు అయినారు; అట్టిఎడన్‌= ఆ పరిస్థితిలో; ఆ రాజర్షి 
సత్తముండు= రాజ బుషులలో ఉత్తముడైన ఆ ధృతరాష్ట్రుడు; సంజయుతోడన్‌= సంజయుడితో (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్సర్యం: ఆవిధంగా అడవినిప్పు విస్తరించి తమను ముట్టడించగా ఆ ధృతరాష్ట్రుడూ, గాంధారీ, కుంతీ నిరాహారంగా 
ఉండటం వలన ఆచోటు వదలి వేరొకచోటికి వెళ్ళటానికి శక్తిలేని వారయినారు. అటువంటి స్థితిలో ధృతరాష్ట్రుడు 
సంజయుడితో ఇట్లా అన్నాడు. 


సీ, “ఒక్కింత దెజపి నీ వెక్కడ నైనను । గనుంగొని పా మ్మగ్ని దనుకకుండి 
నని చెప్పి తలగిపో( దనకు గాంధారికి(। గుంతిభోజాత్మజకును నశక్య 
మగుటయు. జెప్పిన నడలొంది యా సూత । సుతుడు 'మీరును నొకచోట వెడలి 
పోవుట గలిగినం బోదు గా కే దవా । గ్నికి మిమ్ము నెర చేసి యకట పోదు 


ఆ. నేమహాత్మయనుడు 'నిలువాసి యిట్లున్న। జనుల కివ్విధమున సమయు టెగ్గు 
గాదు; నీకు బోవ(గా వచ్చి యుండంగ.। బోవ కునికి పాపమునకు బట్టు. 153 


ప్రతిపదార్థం: నీవు= నీవు; ఎక్కడన్‌+ఐనను= ఏ చోట అయినా; ఒక్క+ఇంత= కొంచెం; తెజపి= దావాగ్ని లేనిది; కనుంగొని= 
చూచికొని; అన్ని= దావాగ్ని; తనుకక-ఉండన్‌= సోకకుండా; పొమ్ము= వెళ్ళిపొమ్ము; అని చెప్పి= సంజయుడికి చెప్పి, తనకున్‌= 
తనకూ (ధృతర్వాష్ట్రుడికీ); గాంధారికిన్‌= గాంధారికీ; కుంతిభోజ-ఆత్మజకున్‌= (కుంతిభోజుడి కూతురు) కుంతికీ; తలంగ= 
అగ్నిని తప్పుకొని; పోన్‌= వెళ్ళిపోవటానికి; అశక్యము= సాధ్యంకానిది; అగుటయున్‌= కావటమూ; చెప్పినన్‌= చెప్పగా; ఆ 
సూతసుతు(డు= (సూతుడి కొడుకు) సంజయుడు; అడలు+ఒంది= భయపడి; మీరును= మీరందరూ; ఒకచోటన్‌= వేరొక 
(నిప్పులేని) చోటికి; వెడలి-పోవుట= ఈ (అగ్నినిండిన) చోటు విడిచి వెళ్ళటం; కలిగినన్‌= జరిగితే; ఏన్‌+పోదున్‌= నేనూ వెళ్లుతాను; 
కాక= అలా కాకుండా; అకట!= అయ్యో!; మహాత్మ!= దేవా!; మిమ్మున్‌= మిమ్మల్ని; దవ+అగ్నికిన్‌= అడవి అగ్గికి; ఎర-చేసి= 
ఆహుతిగా చేసి; పోదునే?= (నేను) పోగలనా?; అనుడున్‌= అని సంజయుడు చెప్పగా; ఇలు-పాసి= ఇల్లు విడిచిపెట్టి; ఇట్టు= 
ఈప్రకారంగా రక్షించుకోవడం అసాధ్యమై; (తాపసులై); ఉన్న జనులకున్‌= ఉన్నటువంటివారికి; ఈ-విధమునన్‌= ఈ(ప్రకారంగా 
(అన్నిపాలయి); సమయుట= మరణించటం; ఎగ్గు= కీడు (తప్పు); కాదు= కానేరదు; నీకున్‌= నీకు (సంజయుడికి); పోవంగాన్‌= 
తప్పించుకొని పోవటానికి; వచ్చి-ఉండంగన్‌= సాధ్యమై ఉండగ్యాాహోవకజ (తప్పించుకొని) పోకుండా; ఉనికి= (ఇక్కడే) ఉండటం; 


పాపమునకున్‌= పాపానికి; పట్టు= స్థానం. 
తాత్పర్యం: 'ఎక్కడైనా దావాగ్ని లేని కొంచెం చోటు చూచుకొని ఈ నిప్పు సోకకుండా నీవు వెళ్ళిపొమ్ము"- అనిచెప్పి 


ధృతరాష్ట్రుడు తనకూ, గాంధారికీ, కుంతికీ, అట్లా తప్పించుకొనిపోవటం సాధ్యంకాక పోవటాన్ని కూడా తెలియజేశాడు 
(సంజయుడికి), అపుడు సంజయుడు భయపడి 'మహానుభావా! మీరుకూడా ఈ చోటు విడిచి వేరొక చోటికి వెళ్ళితే 


576 శ్రీమదాంధ్ర నుహాభారతము 


నేనూ వెళ్ళుతా గాని అయ్యో! మిమ్మల్ని ఈ దావాగ్నికి ఆహుతి చేసి నేనొక్కడిని వెళ్ళగలనా?” అన్నాడు. అపుడు 
ధృతరాష్ట్రుడు “ఇల్లు వదలి ఈ విధంగా (తప్పించుకొనటానికి సాధ్యంగాని స్థితిలో) ఉన్నవారు ఈ (ప్రకారంగా 
(అప్రయత్నంగా, బలవంతంగా) మరణించటం తప్పు (పాపం) కాదు, తప్పుకొని రక్షించుకొనే అవకాశం ఉన్న నీవు 
తప్పుకొనకుండా ఇక్కడే ఉండటం పాపహేతువు'. 


వ. అనిపలికియతనిం బోవ నొడంబటిచి యప్పారవ సత్తముండు సమాహితచిత్తుండై ప్రాబ్ముఖాసీనుం డయ్యె; 
గాంధారియుం గుంతియు నవ్విధంబునం గూర్చుండి; రప్పుడు సంజయుండు ధృతరా ముతో 'యోగయుక్తుం 
డవు గి మృనియె; నతండు నట్లు సేసె; దదనంతరంబ. 154 


ప్రతిపదార్థం: అని= ఆ (ప్రకారంగా; పలికి= చెప్పి; అతనిన్‌= సంజయుడిని; పోవన్‌= తమను (అగ్నిని) విడిచి వెళ్ళటానికి; 
ఒడంబటిచి= అంగీకరింపజేసి; ఆ+పౌరవసత్తముండు= పురువంశంలో పుట్టిన (శ్రేష్ణుడు-ధృతరా(ష్టుడు; సమాహితచిత్తుండు= 
నిశ్చలమైన మనస్సు కలిగినవాడు; ఐ= అయి; ప్రాక్‌+ముఖ+ఆసీనుండు= తూర్పుముఖంగా కూర్చున్నవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
గాంధారియున్‌= గాంధారీ; కుంతియున్‌= కుంతికూడా; ఆ+విధంబునన్‌= ఏకా(గమైన మనస్సుతో తూర్పు ముఖంగా; కూర్చుండిరి= 
కూర్చున్నారు; అప్పుడు= ఆసమయంలో; సంజయుండు= సంజయుడు; ధృతరాష్ట్రుతోన్‌= ధృతరాష్ట్రుడితో; యోగ-యుక్తుండవు= 
మనస్సుయొక్క వ్యాపారాలను నిరోధించి (జీవాత్మను పరమాత్మయందు కలవటం కలిగి)న వాడివి; కమ్ము= అగుము; అనియెన్‌= 
అన్నాడు; అతండున్‌= ఆ ధృతరాష్టుడుకూడా; అట్టు= సంజయుడు చెప్పినవిధంగా; చేసెన్‌= చేశాడు; తద్‌+అనంతరంబు+అ= 
ఆ తరువాత. 


తాత్సర్యం: అని చెప్పి సంజయుడిని, తమను వదలి వెళ్ళిపోవటానికి ఒప్పించి, ఆ ధృతరాష్ట్రుడు మనసును నిశ్చలంగా 
చేసికొని తూర్పుముఖంగా కూర్చున్నాడు. గాంధారీ, కుంతీ కూడా ఆవిధంగానే కూర్చున్నారు. అపుడు సంజయుడు 
ధృతరాష్టుడితో- 'చిత్తవ్యాపారాలను నిరోధించు- (జీవాత్మను పరమాత్మతో కలిసిఉంచు)' మని చెప్పాడు. ధృతరాష్ట్రుడు 
అట్లాగే చేశాడు. ఆ తరువాత. (తరువాతి పద్యంతో అన్వయం.) 


ఆ. ఒక్కతెటిపి సంజయుడు సని హిమశైల । మెక్కెనంత వారి నెల్ల నగ్ని 
వొదివికొనియె; నిట్లు వోయి రమ్మువ్వురు(। బుణ్యలోకమునకు భూపవర్య! 155 


ప్రతిపదార్థం: భూవర్య!= రాజ'శ్రేష్టుడా! ధర్మరాజా!; సంజయుండు= సంజయుడు; ఒక్కతెజపిన్‌= కొంచెం సందు చూచుకొని; 
చని= వెళ్ళిపోయి; హిమశైలము= హిమాలయం; ఎక్కెన్‌= చేరుకొన్నాడు; అంతన్‌= ఆ తరువాత; వారిన్‌ ఎల్లన్‌= వారిని అందరినీ 
(కుంతీ, గాంధారీ ధృతరాష్టులను); అగ్ని= దావాగ్ని; పొదివికొనియెన్‌= తనలో ఇముడ్చుకొన్నది; ఆ+మువ్వురు= ఆ ముగ్గురూ 
(ధృతరాష్టుడు-గాంధారి-కుంతి); ఇట్టు= ఈ విధంగా; పుణ్యలోకమునకున్‌= పుణ్యవంతుల లోకానికి, సద్గతికి; పోయిరి= 
వెళ్ళిపోయారు. 


తాత్సర్యం: ధర్మరాజా! సంజయుడు ఆ దావాన్నిలో కొద్దిగా సందు చూచుకొని దాటిపోయి హిమాలయానికి 
వెళ్ళిపోయాడు. తరువాత ఆ దావాగ్ని వాళ్ళందరినీ తనలో కలుపుకొన్నది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ఆ ముగ్గురూ 
ఈ విధంగా (తమ తనువులు చాలించి) ఉత్తమలోకాలకు చేరుకొన్నారు. 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 577 


(ఈక 


పదపడి నృప! యేను భాగీరథీతీర । మున వచ్చుచుండి యవ్వనము దివ్య 
మునులచే మీ రటు సని క్రమ్మటింగ వ । చ్చినది యాదిగ నయ్యశేష వృత్త 

మును నేర్పడ6గ వింటి, మూండు కళేబర । ములు గంటి; నక్కురుపుంగవుండు 
భార్యయు. బాండుని పత్నియు సద్గతి । నొందిరి; నీ వింక నుమ్మలింప 


ఆ. _ కుండి మనిన శోక మొదవి యాతండు బాహు । లెత్తి యెలుంగు సెలంగ నేడ్వం దమ్ము 
లడలు గదిరి యేడ్డి; రవ్వార్త నంతఃపు | రమున రోదనార్తరవము లెసంగ! 156 


ప్రతిపదార్థం: నృప!= (ధర్మ) రాజా!; పదపడి= ఆ తర్వాత; ఏను= నేను (నారదుడు); భాగీరథీ తీరమునన్‌= గంగఒడ్డు 
మీదుగా; వచ్చుచున్‌+ఉండి= వస్తూ; ఆ+వనము-దివ్య-మునులచేన్‌= ఆ గంగాపరిసరారణ్యవాసులైన మునివరులవలన; మీరు= 
మీరు (పాండవులు); అటన్‌= ఆ ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి; చని= వెళ్ళి; క్రమ్మజంగన్‌= తిరిగి; వచ్చినది= హస్తినకు రావటం; 
ఆదిగన్‌= మొదలుగా; ఆ+అశేషవృత్తమును= జరిగిన వృత్తాంతం యావత్తూ; ఏర్పడంగన్‌= వివరంగా; వింటిన్‌= విన్నాను; మూ 
డు కళేబరములున్‌= ముగ్గురి (ధృతరాష్ట్రుడు, గాంధారి-కుంతి) శరీరాలనూ; కంటిన్‌= చూచాను; ఆ+కురుపుంగవుండు(న్‌)= 
ఆ ధృతరాష్టడూ; భార్యయున్‌= అతని భార్య గాంధారీ; పాండుని పత్నియున్‌= పాండురాజు భార్య- కుంతీ; సధ్గతిన్‌= 
ఉత్తమలోకాలను; ఒందిరి= పొందారు; ఇంకన్‌= అందుచేత ఇంక; నీవు= నీవు; ఉమ్మలింపక+ఉండుము= దుఃఖించకుండా 
ప్రశాంతంగా ఉండు; అనినన్‌= నారదుడు చెప్పగా; శోకము= దుఃఖం; ఒదవి= పుట్టి; అత(డు= ధర్మరాజు; బాహులు= చేతులు; 
ఎత్తి= పైకెత్తి; ఎలుంగు= గొంతు (కంఠస్వరం); చెలంగన్‌= ధ్వనించగా; (పెద్దగా); ఏడ్వన్‌= ఏడుస్తుంటే; తమ్ములు= (ఆ ధర్మరాజు 
తమ్ములు) భీమ, అర్జున, నకుల, సహదేవులు; అడలు= దుఃఖం; కదిరి= అతిశయించి; ఏడ్చిరి= ఏడ్చారు; ఆ+వార్తన్‌= 
ధృతరాష్ట్రాదుల మరణవార్తవలన; అంతఃపురమునన్‌= ఆ రాణి వాసాలలో; రోదన+ఆర్త-రవములు= ఏడుపులతో, బాధనిండిన 
ధ్వనులు; ఎసంగన్‌= అధికం కాగా. 


తాత్పర్యం: ధర్మరాజా! తర్వాత నేను గంగాతీరం మీదుగా వస్తూ-మీరు ధృతరాష్ట్రాదులను చూడటానికి ఆయన 
ఆ(శ్రమానికి రావటం, తరువాత రాజ్యానికి తిరిగి రావటం మొదలుగా ఈ వృత్తాంతం మొత్తం ఆ గంగా 
తీరారణ్యవాసులయిన మునులవలన విన్నాను. ఆ ముగ్గురి (దగ్గ) శరీరాలనూ చూచాను. ఆ ధృతరాషుడు, గాంధారి, 
కుంతి, ఉత్తమలోకాలకు వెళ్ళిపోయారు. కాబట్టి నీవింక ఏమీ దుఃఖపడకు' మని నారదుడు చెప్పగా దుఃఖం కలిగి, 
ధర్మరాజు చేతులు పైకెత్తి, బిగ్గరగా ఏడ్వసాగాడు. భీమాదులూ దుఃఖంతో ఏడ్చారు. ఆ వార్తచేత అంతఃపురంలోను 
ఏడుపుల ధ్వనులు అతిశయించాయి. 


వ. అవ్విశేషంబు. 157 
తాత్సర్యం: ధృతరాష్ట్రాదుల ఆ మరణవార్త (క్రమంగా పౌరులకు తెలిసింది. తరువాతి పద్యంతో అన్వయం.) 


కు విని పారజనసమూహము । లనయంబును వనట మునిగి హాహారవముల్‌ 
వినువీథి ముట్ట రోదన । మొనరిచె నవ్వేళ. గరుణ ముత్కట మయ్యెన్‌. 158 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విని= (ధృతరా(ష్ట్రాదుల మరణవార్త) విని; పౌర-జన-సమూహములు= ఆ నగరపు ప్రజల గుంపులు; అనయంబును= 
నిరంతరమైన; వనటన్‌= శోకంలో; మునింగ= నిండి; హాహా-రవముల్‌= హాహా అనే ధ్వనులు; వినువీథిన్‌= ఆకాశాన్ని; ముట్టన్‌=అంటగా; 
రోదనము= ఏడుపు; ఒనరిచెన్‌= చేశాయి; ఆ+వేళన్‌= ఆ సమయంలో; కరుణము= కారుణ్యం; ఉత్కటము= భరింపరానంతటిది; 
అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: ధృతరాష్ట్రాదుల మరణవార్తను తెలిసికొని, పురప్రజలు గుంపులు గుంపులుగా చేరి, నిరంతరమైన శోకంతో 
చేసిన హా, (మహారాజా)హా-అనే ఏడుపు ధ్వనులు ఆకాశం అంటాయి. ఆ సమయంలో ఆ రాజ్య దైన్యం మేరలేనిదయింది. 


క. నారదు(డుపశమ ఫణితుల(। గౌరవసత్తమునిం దేర్చ( గ్రమమున నాక్రం 

దారవము లుడిగె బంధుజ । నారబ్దము లైన యనునయాలాపములన్‌. 159 
ప్రతిపదార్థం: నారదు(డు= నారదమహర్షి కౌరవసత్తమునిన్‌= కురువంశశ్రేష్ణుడైన ధర్మరాజును; ఉపశమ-ఫణితులన్‌= ఊరడింపు 
మాటలతో; తేర్చన్‌= దుఃఖంనుండి తేరుకొనేటట్టు చేయగా; బంధు-జన+ఆరబ్దములు= బంధువులు ప్రారంభించినవి; ఐన= 
అయిన; అనునయ+ఆలాపములన్‌= ఊరడింపు మాటలతో; ఆ(క్రంద-ఆరవములు= ఏడుపుల ధ్వనులు; క్రమమునన్‌= మెల్లగా; 
ఉడిగెన్‌= ఆగిపోయాయి. 


తాత్సర్యం: నారదుడు సాంత్వన వచనాలతో ధర్మరాజు దుఃఖంనుండి తేరుకొనేటట్టు చేయగా బంధువుల అనునయపు 
మాటలతో, ఏడుపుల ధ్వనులు (క్రమంగా ఆగిపోయాయి. 


ధర్మరాజు ధృతరాస్ట్రప్రభృతులు మృతు లగుటకు శోకించుట(సం.15-16-1) 


వ. అట్లు సమస్త జనంబులును విగతరోదను లై రప్పు డక్కౌరవనాథుండు నారదముని యాననం బాలోకించి 
యిట్లనియె. 160 


ప్రతిపదార్థం: సమస్త జనంబులును= ధర్మరాజాదులు అందరూ; అట్టు= ఆ (ప్రకారంగా (బంధువుల అనునయాలతో); 
విగతరోదనులు= ఏడుపు పోయిన వారలు; ఐరి= అయ్యారు (ఏడ్పుమానారు); అప్పుడు= ఆ సమయంలో; ఆ+కౌరవ-నాథుండు= 
కురువంశ్యులకు దిక్కయిన ఆ ధర్మరాజు; నారదముని-ఆననంబ= నారదమహర్షి ముఖాన్ని; ఆలోకించి= చూచి; ఇట్టు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ప్రభృతులయిన జనులందరూ ఆ విధంగా ఏడుపులు మానారు. అపుడు ధర్మరాజు నారదుడిని 
చూస్తూ ఇట్టా అన్నాడు. 


సీ,  'ఎజుంగంగ వచ్చునే యెవ్వరి కెత్తి | నేదెస యగునొ మునీంద్ర! యేము 
గలుగంగ దెస లేని పులుమానిసికిం బోలె, నక్కురువృద్ధున కట్టిచావు 
పాటిల్లె; సుముదీర్ణ బాహుదర్ప్పోజ్జ్వలు । లైన పుత్రులు నూర్వు రట్లు గలిగి 
బలము నాగాయుతప్రాణసమం బగు । నమ్మహారా జట్టి యడవిచిచ్చు 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 579 


తే. వలన దెగటాటి; నే మనం గలదు కమల । ముఖుల తాలవృంతానిలముల సుఖించు 
ప్రభువె కంక గృధ్రావలీపక్షవాయు । వడర నిలంబడియున్నవా డక్కటకట! 161 


ప్రతిపదార్థం: ముని+ఇం(ద్ర!= (నారద) మహర్షీ ఎవ్వరికిన్‌= ఎటువంటివారికైనా; ఏ+తటిన్‌= ఏసమయంలో; ఏదెస= ఏ విధంగా; 
అగునొ= అవుతుందో; ఎజుంగంగన్‌= తెలియటం; వచ్చునే?= సాధ్యమా? ఏము= (రాజులమైన కొడుకులు) పాండవులు; కలుగంగన్‌= 
ఉండగా; ఆ+కురువృద్దునకున్‌= కురువంశంలో పెద్దవాడైన ఆ ధృతరాష్ట్రుడికి; దెస-లేని-పులు-మానిసికిన్‌-పోలెన్‌= దిక్కులేని హీన 
మనుష్యుడికి వలె; అట్టి-చావు= ఆవిధమైన (రక్షించేవాడు లేని) మరణం; పాటిల్లెన్‌= సంభవించింది; సముదీర్ల-బాహు-దర్స-ఉజ్ఞ్యలులు= 
విస్తారమైన భుజ బలగర్వం చేత ప్రకాశించేవారు; ఐన-పుత్రులు= అయినటువంటి కొడుకులు; నూర్వురు= వందమంది; అట్టు= ఆ 
విధంగా (కడుపు పంటగా) కలిగి= పుట్టి; నాగ+అయుత-(ప్రాణ-సమంబు= పదివేల యేనుగుల బలంతో సమానమైన; బలము= 
శక్తి (స్వయంగానూ) కలిగిన; ఆ+మహారాజు= ఆ ధృతరాష్ట్ర చక్రవర్తి; అడవిచిచ్చువలనన్‌= దావాగ్నిచేత; తెగటాటెన్‌+ఏ= 
కూలిపోయినాడట; ఏమి-అనన్‌+కలదు?= ఇంక చెప్పగలిగింది ఏమున్నది?; కమలముఖుల= తామరపూలవంటి ముఖాలు గలిగిన- 
కోమలులైన స్రీలయొక్క; తాల-వృంత= విసనక(ర్రలనుండి వెలువడే; అనిలములన్‌= మెల్లనైన గాలులచేత; సుఖించు ప్రభువు+ఎ= 
సుఖపడే ఆ మహారాజే; అక్కట+అక్కట= అయ్యయ్యో; కంక= రాబందులయొక్క; (గ్రద్ద= గ్రద్దలయొక్క; ఆవలీ= పంక్తుల 
యొక్క; పక్ష= రెక్కలనుండి వచ్చే; వాయువు= గాలి; అడరన్‌= అతిశయించగా; ఇలన్‌= నేలపైన; పడి-ఉన్నవాండు= పడిపోయి 
ఉన్నాడు. 

తాత్సర్యం: 'నారదమునీంద్రా! ఎవ్వరికి, ఎప్పుడు, ఏమి జరుగుతుందో తెలియటం సాధ్యం కాదు. మేమింతమంది 
ఉండగా దిక్కులేని హీనమానవుడివలె, ఆ కురువంశవృద్దుడికి ఆ విధమైన మరణం సంభవించింది. విస్తారమైన 
భుజబలాధిక్యం చేత గొప్పవారైన కొడుకులు, వందమందిని ఆ విధంగా పొంది, స్వయంగా పదివేల యేనుగుల బలం 
కలిగి ఉన్న మహారాజు, అడవిలో పుట్టిన అగ్గివలన కూలిపోయినాడంటే చెప్పే దేముంది? సుకుమారలైన కాంతలచేత 
తాలవృంతాలనుండి వెలువడే మెల్లనైన గాలితో సుఖించే మహారాజే-అయ్యో! రాబందుల, గ్రద్దల, రెక్కల నుండి 
వీస్తున్న గాలి అతిశయిస్తుండగా నేడు నేలమీద పడిపోయి ఉన్నాడు. 


క. కల మృదుమాగధ గానం । బుల మేల్మనురాజు గృధ్రములునుం గాకం 

బులు నటివ(గ నిడుద నిదుర । నొలసి తెలుప దిక్కుమాలి యున్నాడు గదే! 162 
ప్రతిపదార్థం: కల= మధురమైన; మృదు= చెవికింపయిన; మాగధ= స్తోత్రపాఠకుల; గానంబులన్‌= స్తోత్ర గానాలతో; మేల్కనురాజు= 
నిదురనుండి మేలుకొనే ధృతరాష్ట్ర మహారాజు; గృధ్రములునున్‌= (గ్రద్దలూ; కాకంబులున్‌= కాకులూ; అజవంగన్‌= అరుస్తూ 


ఉంటే; నిడుదనిదుర= దీర్థని(ద్ర- (లేవలేని నిద్రలో); ఒలసి= పడి; తెలుపన్‌= తెలియజేయటానికి ఎవరూ లేక; దిక్కుమాలి= 
దిక్కులేకుండా; ఉన్నాండుగదే!= ఉన్నాడు గదా! 


తాత్పర్యం: మాగధులు చేసే అవ్యక్తమధురమూ, సుకుమారమూ అయిన స్తోత్రగానంతో నిద్రలేచే మహారాజు 
ధృతరాష్ట్రుడు, ఈ రోజు గద్దలూ, కాకులూ చుట్టూ చేరి అరుస్తూ ఉంటే లేవలేని పెద్ద నిద్దురలో పడి మేల్కొలిపే వాడే 
లేక దిక్కులేకుండా పడిపోయి ఉన్నాడు గదా. 
సీ, _ వల్లభుం డొక్కసద్వతముం బూనిన( దాను. । దద్వత మూని గాంధారి యతని 

పోయినగతి( బోయె; నాయమకై యంత । వగవ(; బుత్రుల రాజ్యవైభవంబు 


580 శ్రీమదాంధ్ర నుహాభారతము 


విడిచి మే యోమక యడవికి బోయిన । తల్లికి వగచెద; ధర్మసుతుండు 
భీమసేనుండును, బీభత్సు(డును దన । కడుపున బుట్టిన కొడుకు; లట్టి 


తే. యెగ్గతంబునం దాను గారగ్గిం గాలె। నటె యనాథయై దీనికి నంతరంగ 
మలందురక తల్లడిల్లక యారటమున । నుడుక కలమట బడక యెట్లుండు. జెపుమ! 163 


ప్రతిపదార్థం: వల్లభుండు= భర్త (ధృతరాష్ట్రుడు) ఒక్క= ఒకానొక; సత్‌-వ్రతము= ఉత్తమమైన దీక్షను; పూనినన్‌= ఆచరిస్తుంటే; 
తానున్‌= (పతివ్రత అయిన భార్యగా) తానుకూడా; తద్‌-వ్రతమున్‌= భర్తయొక్క దీక్షనే; పూని= అనుసరించి; పొంది; 
అతని-పోయినగతిన్‌= ఆ భర్త (ధృతరాష్ట్రుడు) పోయిన మార్గంలోనే; గాంధారి= గాంధారి; పోయెన్‌= వెళ్ళింది; ఆయమకై= 
అటువంటి ఆమె కోసం; అంత= పెద్దగా; వగవన్‌= బాధపడను; కానీ, పుత్రుల= పాండవుల; రాజ్య-వైభవము= సామ్రాజ్య- 
అధికారాన్ని-(సుఖాలనూ); విడిచి= వదలుకొని; మే= ఒడలు; ఓమక= కాపాడుకొనకుండా; అడవికిన్‌= అరణ్యానికి (గాంధారీ 
ధృతరాష్టులతో); పోయిన= వెళ్లిన; తల్లికిన్‌= కుంతిని గురించి; వగచెదన్‌= దుఃఖిస్తున్నాను; ధర్మసుతుండు= ధర్మరాజు (తానూ); 
భీమసేనుండును= భీముడూ; బీభత్సుండును= అర్జునుడూ; తన కడుపునన్‌= తన (స్వ) గర్భం నుండి; పుట్టిన= జన్మించిన; 
కొడుకుల+అట్టి= పుత్రులు-అయిఉండగా; తాను= ఆ కుంతి; అనాథ= దిక్కులేనిది; ఐ= అయి; ఎగ్గతంబునన్‌= (కాపాడే) 
జనం లేని చోట; కారు+అగ్గిన్‌= దావాగ్నిలో; కాలెన్‌= కాలిపోయింది; దీనికిన్‌= ఇటువంటి కుంతీమరణానికి; అంతరంగము= 
మనస్సు; అలందురక= కలత పోకుండా; తల్లడిల్లక= (బాధతో) కంపం పొందకుండా; ఆరటమునన్‌= ఉద్వేగం (కుదురు 
లేకుండటం)తో; ఉడుకక= తపించి పోకుండా; అలమటన్‌= దురవస్థలో; పడన్‌= మునిగిపోకుండా; ఎట్టు= ఏ ప్రకారంగా; ఉండున్‌?= 
ఉంటుంది?; చెపుమ= (నారదమునీంద్రా? నీవే చెప్పుము. 


తాత్సర్యం: తన భర్త ఒకానొక మంచి [వ్రతం ఆచరిస్తున్నాడు కాబట్టి (పతివ్రత అయిన భార్యగా) తాను కూడా 
అదేవ్రతాన్ని ఆచరిస్తూ భర్త పోయిన మార్గంలో గాంధారికూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఆమెను గూర్చి నేను ఎక్కువగా 
బాధపడను. కానీ, కొడుకుల రాజ్యంతో (ప్రాభవం వదలుకొని ఒడలు ఓముకొనకుండా అడవికి వెళ్ళిన తల్లి కుంతిని 
గూర్చి విచారిస్తున్నాను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, తన కడుపున పుట్టిన బిడ్డలై ఉండగా దిక్కులేనిదై, (రక్షించే) 
జనం లేని చోట, దావాగ్నిలో కాలిపోయింది. దానికి మనస్సు కలతపడకుండా, దుఃఖంతో కంపించకుండా కుదురులేని 
తనంతో తపించిపోకుండా, కష్టంలో మునిగిపోకుండా ఎలా ఉంటుంది నారదా! నీవే చెప్పుము. 


క. విను ఖాండవ దహనంబున(। దనకు. బ్రమోదంబు శక్రతనయు. డొసంగి; నా 
తని తల్లి. గాల్పం దగునే । యనలునకుం; గడుంగృతఘ్ను[ డయ్యె మునీంద్రా! 164 


ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= నారదమహర్షి; విను= వినుము; ఖాండవదహనంబునన్‌= ఖాండవవనాన్ని దహించే పనిలో; 
శక్రతనయుండు= (ఇంద్రుడికొడుకు) అర్జునుడు; తనకున్‌= తనకు (అగ్నికి); ప్రమోదంబు= ఆనందం (అభీష్టం); ఒసగాన్‌= 
ఇచ్చాడు; అతనితల్లిన్‌= తనకు మేలుచేసినవాడి తల్లిని; కాల్పన్‌= దహించటం; అనలునకున్‌= అగ్నికి; తగున్‌+ఏ?= యుక్తమా?; 
కడున్‌= మిక్కిలి; కృతఘ్నుండు= (అగ్నిదేవుడు) చేసిన మేలు మరచేవాడు; అయ్యెన్‌= (ఇందువలన) అయినాడు. 


తాత్పర్యం: మహర్షీ! ఇంకా వినండి. ఖాండవవనాన్ని దహించే పనిలో అర్జునుడు తనకు ఆనందాన్ని కలిగించాడే! 
అట్లా మేలు చేసిన వాడి తల్లిని దహించడం ఆ అగ్నికి తగినదేనా? అగ్ని చాలా కృతఘ్నుడయ్యాడు గదా! 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 581 


(ఈక 


మటియొక్కనెవ్వగ మనమున జనియించె; । నాంబికేయుండు కారగ్గి నెరసె 
దానికి నెయ్యది యేను జేయుదు నొక్కొ? । యనవుడు నారదుం డాన్ఫపాలు 
తోడ నబ్బరతవృద్ధుండు శాంతి యెక్కుడై। సవిశేషమైన పూజా విధాన 

మున నుపాసించి తగిన యిష్టి సేసి య । గ్నులందొలునాండ వీడ్కొనియె; ననియు 


తే. నపుడు యాజకజనము లయ్యగ్ని చయము । నడవిలోన నుద్వాసించి యరిగె; ననియు 
బేర్ణి యది యవ్వనం బెల్ల నేర్చై ననియు । వింటి నాత్మాగ్ని( గాలె నా విభుండు వత్స!” 165 


ప్రతిపదార్థం: మనమునన్‌= నా మనసులో; మటీ= పైగా; ఒక్క= ఇంకొక; నెఖ+వగ= సంపూర్ణమయిన దుఃఖం; జనియించెన్‌= 
కలిగింది; ఆంబికేయుండు= ధృతరాష్ట్రుడు; కారు+అగ్గి= దావాగ్ని; నెరసెన్‌= చుట్టుముట్టుకొన్నది; దానికిన్‌= ఆస్టితికి; నేను= 
Vas (2) (2) (3) 

నేను (ధర్మరాజు); ఏ+అది= ఏ (క్రియ; చేయుదున్‌+ఒక్కొ?= చేయవలసిఉన్నది?; అనవుడున్‌= అని ధర్మరాజు పల్కగా; 
ఆ-నృపాలుతోడన్‌= ఆ ధర్మరాజుతో; నారదుండు= నారదమహర్షి (ఇట్టా అన్నాడు); వత్స!= నాయనా! ధర్మరాజా! ఆ+భరత 
వృద్దుండు= భరతవంశంలో పెద్ద అయిన ఆ ధృతరాష్ట్రుడు; శాంతి= (ఇంద్రియాలను అణచి) సంపూర్ణమైన విరక్తి ఎక్కుడు+ఐ= 
అధికమై; తొలినాండు+అ= మరణించటానికి ముందురోజే; అగ్నులన్‌= తన అస్నిహోత్రాలను; సవిశేషము= (ప్రత్యేకం; ఐన= 
అయినటువంటి; పూజా-విధానమునన్‌= అర్భనా పద్దతిలో; ఉపాసించి= సేవించి; తగిన-ఇష్టి= అర్హమైన యజ్ఞం; చేసి= నిర్వహించి; 
వీడ్కొనియెన్‌= (అగ్నులను) విడిచిపెట్టాడు; అనియున్‌= అనీ; అపుడు= ఆ సమయంలో; ఆ+అగ్ని-చయమున్‌= ధృతరాష్ట్రుడు 
వీడుకొలిపిన అగ్నుల సముదాయాన్ని; యాజక-జనములు= (ధృతరాష్ట్రుడిని అనుసరించి వచ్చిన) బుత్విక్కులు; అడవిలోనన్‌= 
ఆ అడవిలోనే; ఉద్వాసించి= విడిచి; అరిగెన్‌= వెళ్ళారు; అనియున్‌= అనీ; అది= అట్లా విడిచిపెట్టబడిన (ధృతరాష్ట్రుడి) అన్నియే= 
అంటుకొని, పెరిగి; ఆ+వనంబు= ఆ అరణ్యం; ఎల్లన్‌= మొత్తం; ఏర్చెన్‌= తగులబెట్టింది; అనియెన్‌= అనీ; వింటిన్‌= విన్నాను 
(కాబట్టి); ఆ+విభుండు= ఆ ధృతరాష్ట్రుడు; ఆత్మ+అగ్నిన్‌= తన అగ్నిహోత్రంవలననే; కాలెన్‌= దగ్రమయ్యాడు. 


తాత్సర్యం: (మునీంద్రా) మనసులో మరో బాధ కలుగుతున్నది. ధృతరాష్ట్రుడు దావాన్నిలో మరణించాడు గదా! 
ఆవిధంగా సంభవించిన మృతికి సంబంధించి నేను చేయవలసిన (ఉత్తర) క్రియలు ఏమిటి? ధర్మరాజు అట్టా అనగానే 
నారదుడు (ఇట్లా అన్నాడు) 'నాయనా! ఆ ధృతరాష్ట్రుడు సంపూర్ణమైన విరక్తి ఇంకా అధికమై ముందటిరోజే తన 
అగ్నులకు ప్రత్యేకపూజలు చేసి, అవసరమైన ఇష్టిని నిర్వహించి, ఆ అగ్నులనుండి సెలవు తీసికొన్నాడు. అపు డాతడితో 
ఉన్న బుత్విక్కులు ఆ ఆగ్నులను అడవిలోనే ఉద్వాసన చేసి వెళ్ళిపోయారు. అట్లా వారు విడిచిపెట్టిన (ధృతరాష్ట్రుడి) 
అగ్నులే అంటుకొని పెరిగి ఆ అడవిని అంతా కాల్సేశాయి- అని కూడా విన్నాను. అందుచేత ధృతరాష్ట్రుడు కేవలం 
అడవిచిచ్చువలన కాకుండా స్వీయాగ్నులలోనే మృతిపొందాడు. 


ఉ. కావున నెవ్వగం బొరయంాం బనిలేదు నరేంద్ర! గొంతియుం 
బావకు నప్పకుం గరము భక్తి దగం బరిచర్య సేసి దే 
వావలి ప్రస్తుతింప(గ నిరామయలోకము నొందె; వారికిన్‌ 
నీ వుదకంబు లీవలయు నిష్టమెయిం దిలసంయుతంబుగాన్‌. 166 


582 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ప్రతిపదార్థం: నర+ఇం|(ద్ర!= (ధర్మ) రాజా!; కావునన్‌= అందుచేత; (ధృతరాష్ట్రుడు ఆత్మాగ్నితో మృతి చెందాడు కాబట్టి); 
నెజ+వగన్‌= అధికమయిన దుఃఖం; పొఠయయాన్‌= పొందవలసిన; పని= అవసరం; లేదు= లేనే లేదు; గొంతియున్‌= కుంతికూడా; 
బావకున్‌= బావగారైన ధృతరాష్ట్రుడికీ; అప్పకున్‌= అక్క-గాంధారికీ; కరము= మిక్కిలి; భక్తి(న్‌)= సేవాభావంతో; తగన్‌= తగువిధంగా; 
పరిచర్య= శుశ్రూష చేసి= ఆచరించి; దేవ+ఆవలి= దేవతల సముదాయం; ప్రస్తుతింపంగన్‌= మెచ్చుకొనేటట్టుగా; నిరామయలోకమున్‌= 
మంచి (ఇంద్ర) లోకాన్ని; ఒందెన్‌= చేరుకొన్నది; నీవు= నీవు; వారికిన్‌= కుంతీ, గాంధారీ, ధృతరాషులకు; నిష్టమెయిన్‌= శ్రద్దతో; 
తిలసంయుతంబుగన్‌= నువ్వులతో గూడ; ఉదకంబులు= నీళ్ళు; ఈన్‌+వలయున్‌= ఇవ్వ(విడువ)వలసింది. 
తాత్పర్యం: కాబట్టి ధర్మరాజు మిక్కిలి దుఃఖాన్ని పొందవలసిన అవసరం లేదు. కుంతి కూడా బావకు అక్కకూ 
మిక్కిలి భక్తితో తగిన విధంగా సేవచేసి దేవతలు |ప్రస్తుతించే విధంగా మంచిలోకాన్ని పొందింది. వారికి నీవు నిష్టతో 
నువ్వులూ నీళ్ళూ విడువవలసియున్నది. 
యుధిష్టిరుండు ధృతరాష్థాదులకుం దిలోదక ప్రదానంబు చేయుట (సం.15-47-10) 

క. అనుజన్ములు నంతఃపుర । వనితాజనములును నీవు వసుధేశ్వర ! వే 

చని నడపు( డుదకవిధి నీ । జనకునకును జననులకును జాహ్నవిలోనన్‌.” 167 
ప్రతిపదార్థం: వసుధా+-ఈశ్వర!= (ధర్మ రాజా!; అనుజన్ములు= తమ్ముళ్ళూ; అంతఃపుర-వనితా-జనములును= అంతఃపుర 
(స్త్రీలూ; నీవు(న్‌)= నీవూ; వే= త్వరగా; చని= వెళ్ళి; జాహ్నవిలోనన్‌= గంగలో; నీ జనకునకును= నీ తండ్రి అయిన 
ధృతరాష్టుడికీ;జననులకును= తల్లులకు; (కుంతీ,గాంధారులకు); ఉదకవిధి= తిలోదకాలిచ్చే పని; నడపుండు= ఆచరించండి. 
తాత్సర్యం: ధర్మరాజా! భీమసేనాదులైన తమ్ములూ, (ద్రౌపదీ ప్రభృతులైన అంతఃపురకాంతలూ, నీవూ వెంటనే వెళ్ళి, 
గంగలో, ధృతరాష్టుడికీ, కుంతీ, గాంధారులకూ; తిలోదకప్రదానం చేయండి. 
ఆ. _ అనిన లెస్స గాక! యని ధర్మసుతు దేక । వస్త్ర ధరణనియతి వటిల నెల్ల 

వారు నట్ల యేంగుదేరంగం బౌరులు । బలసి చనంగ6 జనియె బౌరవేంద్ర! 168 
ప్రతిపదార్థం: పౌరవ+ఇంద్ర!= జనమేజయరాజా; అనినన్‌= అని నారదుడు చెప్పగా; ధర్మసుతు(డు= ధర్మరాజు; లెస్స కాక= 
మంచిది అట్లాగే; అని= అనిచెప్పి; ఏక-వ(స్త-ధరణనియతి= ఒకే వస్త్రం ధరించటం అనే నియమం; వణలన్‌= ఒప్పుతుండగా 


(నియమబద్దంగా ఏకవ(స్తం ధరించి); ఎల్లవారున్‌= తమ్ములు మొదలైనవారు అందరూ; అట్టు+అ= ఆవిధంగా ఏకవ(స్తధారులై; 
ఏంగుదేరంగన్‌= వెంటరాగా; పౌరులు(న్‌)= పురప్రజలుకూడా; బలసి= అధికసంఖ్యలో; చనంగన్‌= వెళ్ళగా; చనియెన్‌= (గంగకు) 


వెళ్ళాడు. 

తాత్పర్యం: కురువంశశ్రేష్టుడా! జనమేజయా! నారదు డావిధంగా చెప్పగా మంచిది అట్లాగే చేద్దామని ధర్మరాజు 
నియమానుగుణంగా, ఏకవ(స్తం ధరించగా, తమ్ములు మొదలైన వాళ్ళు గూడా అలాగే ఏకవ(స్తం ధరించి వెంటరాగా, 
పుర(ప్రజలూ గుంపులుగా రాగా, గంగకు వెళ్ళాడు. 

వ 


మి ఉం 
| ఇట్లు చని గంగాస్నానం బాచరించి యమ్మవాపతి మొదలగు నర్దజినంబులు ధృతరా ప్రునకు గాంధారికిం 
గుంతికిం దిలోదకప్రదానంబులు నిర్వర్తించి, నివృత్తులై యశుచిత్వం బపనయించుటకుం బుర బహిరంగణం 
బునం బటకుటీర ప్రకరంబుల వసియించి; రట్టియెడ. 169 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 583 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా (అనుజాదులతో-కలిసి); చని= (గంగకు) వెళ్ళి; గంగాస్నానంబు= గంగలో స్నానం; 
ఆచరించి= చేసి; ఆ+మహీపతి= ఆ ధర్మరాజు; మొదలు+అగు-అర్హజనంబులు= మొదలైన యోగ్యులయిన వారు; 
ధృతరా(్ట్రునకు(న్‌)= ధృతరాషుడికీ; గాంధారికిన్‌= గాంధారికీ; కుంతికిన్‌= కుంతికీ; తిల+ఉదక-ప్రదానంబులు= నువ్వులూ, 
నీళ్ళూ ఇవ్వటం; నిర్వర్తించి= పూర్తిచేసి; నివృత్తులు+ఐ= (గంగనుండి రాజధానికి) తిరిగిపోతూ; అశుచిత్వంబు= ధృతరాష్ట్రాదుల 
మరణం వలన కలిగిన అశౌచాన్ని; అపనయించుటకున్‌= తొలగించుకొనటానికి; (ఆ రోజులు గడిపేయటానికి); 
పుర-బహిస్‌-అంగణంబునన్‌= హస్తినాపురానికి వెలుపలి ప్రాంతంలో; పట-కుటీర-ప్రకరంబుల్‌= వ(స్తాలతో గూర్చిన ఆవాసాలలో 
(డేరాలలో); వసియించిరి= నివాసం ఏర్పాటు చేసికొన్నారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: ఈ విధంగా (అనుజాది సహితుడై) ఏకవ(స్తధారణం మున్నగు లక్షణాలతో వెళ్ళి గంగలో స్నానం చేసి, 
ధర్మరాజు మొదలైన అవసరమైనవారు ధృతరాష్ట్రుడికీ, కుంతికీ తిలోదకాలిచ్చి వెనుకకువచ్చి మృతాశౌచం తొలగే 
వరకు హస్తిపురం వెలుపల గుడారాలలో నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో... 


సీ, ఆంబికేయాదుల యస్థిపుంజముల గం । గాద్వార సలిల సంగమ విశిష్ట 
సంస్కారమునం గూర్చ( జాలెడు సంశుద్ధ। జనముల రావించి సబహుమాన 
ఫణితుల వారి కప్పని యేర్చ్వడంగం జెప్పి । పనిచె నక్మౌరవ జనవిభుండు; 
శ్రాద్ధార్హదినమున వృద్ధానుమతి నతం। దక్కురువృద్ధున కతని సతికి 


తే. గొంతికిని రత్నకాంచన గోతురంగ । హస్తి కన్యా ధరిత్రీ గృహాది దాన 
విధుల సర్వజనంబులు విస్మితులుగ । నియతిమెయి. బారలౌకిక క్రియ లొనర్జె. 170 


ప్రతిపదార్థం: ఆ+కారవ-జన-విభుండు= కురువంశంవారికి నాథుడైన ఆ ధర్మరాజు; ఆంబికేయ-ఆదుల= ధృతరాషుడూ 
మొదలైన (గాంధారీ, కుంతీ); అస్థిపుంజములన్‌= అస్థి సముదాయాలను; గంగాద్వార= గంగాద్యారంలోని; సలిల= (గంగా) 
జలంతో; సంగమ= కలపటం అనే; విశిష్ట= (ప్రత్యేకమైన, సంస్కారమునన్‌= పవిత్రంగా; కూర్చన్‌= కలపటానికి; చాలెడు= 
సమర్గులయిన; సంశుద్ద-జనములన్‌= పవిత్రులయిన (తెలిసినవారూ, ఆపులూ అయిన) మనుష్యులను; రావించి= పిలిపించి; 
వారికిన్‌= ఆ జనానికి; సబహుమాన-ఫణితులన్‌= మన్ననలతో గూడిన మాటలతో; ఆ+పని= ధృతరాష్టాదుల అస్టులను 
గంగాజలంలో కలిపే పనిని; ఏర్పడంగన్‌= వివరంగా; చెప్పి= తెలియజేసి; పనిచెన్‌= (ధృతరాష్ట్రాదులు దగ్గమయిన చోటికి) 
పంపాడు; (శ్రాద్ద+ అర్హ-దినమునన్‌= (శ్రాద్ధం చేయవలసిన (అశౌచం తొాలగినటువంటి-పం (డైండవ) రోజున; అతండు= ఆ ధర్మరాజు; 
వృద్ద-అనుమతిన్‌= పెద్దల ఆమోదంతో; ఆ+కురువృద్దునకున్‌= ఆ ధృతరాష్టుడికీ; అతని సతికిన్‌= ధృతరాష్ట్రుడి భార్య గాంధారికీ; 
గొంతికిని= కుంతీదేవికీ; రత్న= రత్నాలూ; కాంచన= బంగారమూ; గో= ఆవులూ; తురంగ= గుర్రాలూ; హస్తి= ఏనుగులూ; 
కన్యా= కన్నెపిల్లలూ; ధరిత్రీ= నేలా; గృహ= ఇళ్ళూ; ఆది= మొదలైన దాన-విధులన్‌= దానకర్మలచేత; సర్వజనంబులు= అందరూ; 
విస్మితులుగన్‌= ఆశ్చర్యపడేవిధంగా; పారలౌకిక (క్రియలు= ధృతరాష్రాదులకు ఊర్హ్యలోకాన్ని సాధించే కర్మలను; నియతి మెయిన్‌= 
శ్రద్దతో; ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ధృతరాష్ట్రాదుల అస్థికలను గంగాద్యారంలోని జలంలో నిమజ్జనం చేసే పనిని నిర్వహించటానికి ధర్మరాజు 
సమర్ధులైన ఉత్తమ వ్యక్తులను పిలిపించి వాళ్ళకు ఆపనిని మన్ననలతో వివరించి చెప్పి, (ధృతరాష్ట్రాదులు దగ్ధమైన 
చోటకు పంపాడు; మృత-అశౌచం తొలగినటువంటి పం[డైండవ రోజు- శ్రాద్దం చేయవలసిన నాడు.) పెద్దల ఆమోదంతో 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


ధృతరాష్రుడినీ గాంధారినీ కుంతినీ, ఉద్దేశించి అందరూ ఆశ్చర్యపడేటట్టుగా రత్నాలూ, బంగారమూ, ఆవులూ, 
గుర్రాలూ, ఏనుగులూ, కన్నెలూ, భూమీ, ఇళ్ళూ, మొదలైన దానాలతో పరలోక సాధకాలైన ఉత్తర (క్రియలను (శ్రద్దగా 
ఆచరించాడు ధర్మరాజు. 


©. మునిజనములు వచ్చి యనుమోద మందంగ। సకల బంధుజనులు సంతసిల్ల 

నన్న పర్వతముల నాజ్యనదుల( బిత్ళ। మేధ ముల్లసిల్లె మేదినీశ! 171 
ప్రతిపదార్థం: మేదినీ+-ఈశ!= (జనమేజయ) మహారాజా!; ముని జనములు= తాపసులు; వచ్చి= (ధృతరాష్ట్రాదుల (శ్రాద్దకర్మలను) 
చూడ వచ్చి; అనుమోదము= సంతోషం; అందంగన్‌= పొందగా; సకల-బంధు-జనులు= చుట్టాలు అందరూ; సంతసిల్లన్‌= 
ఆనందించగా; పితృమేధము= (శ్రాద్దకర్మ; అన్న-పర్వతములన్‌= కొండలంతలై ఉన్న అన్నం రాసులతోనూ; ఆజ్యనదులన్‌= 
నదులవలె ప్రవహిస్తున్న నేయితోనూ; ఉల్లసిల్లెన్‌= వర్దిల్లింది; 
తాత్సర్యం: జనమేజయ మహారాజా! ధృతరాష్ట్ర ప్రభృతుల (శ్రాద్ధం రోజు (శతయూపాది మునులు వచ్చారు. ఆ 
మునులూ, చుట్టాలూ అందరూ సంతోషించే విధంగా కొండలంతటి అన్నరాసులతో, నదులవలె సాగుతున్న నేతి 
ప్రవాహాలతో ఆ పితృమేధం ప్రకాశించింది. 
క. ద్వాదశ దినములు నారదు(। డాదరమున నొద్ద నుండి యంతయు గని స 

మ్మోదంబుతోడ నాశీ । ర్వాదం బొనరించె. బాండవ ప్రవరునకున్‌. 172 
ప్రతిపదార్థం: నారదుండు= నారదమహర్షి ద్వాదశదినములు(న్‌)= ఆ పం(డైండు రోజులూ; ఆదరమునన్‌= వాత్సల్యంతో; 
ఒద్దన్‌= ధర్మరాజు తోనే; ఉండి= నిలిచి; అంతయున్‌= ధర్మరాజు చేసిన పారలౌకిక (క్రియలు అన్నీ; కని= చూచి; సమ్మోదంబు 


తోడన్‌= సంతృప్తితో; పాండవప్రవరునకున్‌= పాండురాజు కొడుకులలో (శ్రేష్ణుడైన ఆ ధర్మరాజుకు; ఆశీర్యాదంబు= ఆశీస్సు; 
ఒనరించెన్‌= కలుగజేశాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ధృతరా[ష్ట్రాదులకు పారలౌకిక [క్రియలు నిర్వహించిన ఆ పం(డైండు రోజులు కూడా నారద 
మహర్షి అక్కడే ఉండి; అంతా చూచి, ఆనందించి, ఆ ధర్మరాజును ఆశీర్వదించాడు. 


వ. అమ్మనీంద్రుని( దక్కునుం గలుగుతపస్విసత్తముల సమర్షితులం గావించి యుధిష్టిరుం డామంత్రితులం జేసిన 
నాసంయమివరులు నిజనివాసంబులకుం జని; రాన్ఫపకుంజరుండు బంధుమిత్రసహితుండై కుంజర పురంబు 
ప్రవేశించె; నిత్తెజంగున నాంబికేయునకు భారతరణంబు పిదప దానాది పుణ్య క్రియాకలాపకరణంబులం 
బురంబునం బదియేనును, దపోనియమంబున వనంబున మూండునుంగా. బదునెనిమిది సంవత్సరంబులు 
చనియె; నివ్విధంబున వైచిత్రవీర్యుని సంసేవన సమస్తప్రకారంబుల సంఘటించి కృతార్థతానందంబునొంది 
ధర్మ నందనుండు జనంబు లభినందించుచందంబున సామ్రాజ్యంబు( బాలించె నని యిట్లు ధృతరాషుని 
యాశ్ర మ వాసంబు విషయంబైన వర్తనంబు వైశంపాయనుండు చెప్పిన విని జనమేజయుండు 'మహాత్మా 
యిట్లు కృతకృత్యతం బొందిన పాండవాగ్రజుండు భూభారంబు నిర్వహించుచుండం బదంపడి పుట్టిన 
విశేషంబు లెటింగింపవే! యనుటయు. 173 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 585 


ప్రతిపదార్థం: యుధిస్టిరుండు= ధర్మరాజు; ఆ+మునీంద్రునిన్‌= ఆ నారదమహర్షినీ; తక్కునున్‌+కలుగు= మిగిలి ఉన్న; తపస్వి- 
సత్తములన్‌= మునివరులను; సమర్చితులన్‌= పూజించబడిన వారినిగా; కావించి= చేసి; ఆమంత్రితులన్‌-చేసినన్‌= వీడుకోలు 
ఇవ్వగా; ఆ సంయమివరులు= (నారదాదులైన) ఆ మునిశ్రేష్టులు; నిజనివాసంబులకున్‌= తమతమ నెలవులకు; చనిరి= వెళ్ళారు; 
ఆ నృప కుంజరుండు= రాజ శ్రేష్టుడైన ఆ ధర్మరాజు; బంధు-మిత్ర-సహితుండు+ఐ= తనతో వచ్చిన చుట్టాలతో, స్నేహితులతో 
కలిసినవాడై; కుంజరపురంబు= హస్తినాపురం; ప్రవేశించెన్‌= ప్రవేశించాడు; ఈ+తెణుంగునన్‌= ఈ విధంగా; ఆంబికేయునకున్‌= 
ధృతరాష్ట్రుడికి; భారత రణంబు పిదపన్‌= కురుక్షేత్రయుద్దం తరువాత; దాన+ఆది-పుణ్య-క్రియా- కలాప-కరణంబులన్‌= 
గ్రామాది దానాలు మొదలైన మంచి పనులను చేయటంతో; పురంబునన్‌= హస్తినాపురంలో; పది+ఏనును= పదిహేను సంవత్సరాలూ; 
తపస్‌+నియమంబునన్‌= తపస్సుకు సంబంధించిన నియమాలతో; వనంబునన్‌= అడవిలో; మూండునున్‌= మూడునూ; కాన్‌= 
అయ్యేవిధంగా (మొత్తం); పదునెనిమిది సంవత్సరంబులు= పద్దెనిమిది సంవత్సరాలు; చనియెన్‌= గడచాయి; ధర్మనందనుండు= 
ధర్మరాజు; ఈ-విధంబునన్‌= ఈ తీరుగా; వైచిత్రవీర్యుని= (విచిత్రవీర్యుడి కొడుకు) ధృతరాష్ట్రుడి యొక్క; సంసేవన= శుశ్రూష; 
సమస్త ప్రకారంబులన్‌= అన్నివిధాలుగానూ; సంఘటించి= చేసి; కృతార్థతా+ఆనందంబున్‌= సాఫల్యంతోడి సంతోషాన్ని; ఒంది= 
పొంది; జనంబులు= (ప్రజలు; అభినందించు-చందంబునన్‌= మెచ్చుకొనే విధంగా; సామ్రాజ్యంబున్‌= రాజ్యాన్ని; పాలించెన్‌= 
పరిపాలించాడు; అని; ఇట్టు= ఈ విధంగా; ధృతరాషుని= ధృతరాషుడియొక్క; ఆ(శమవాసంబు= తపోవన నివాసానికి; 
విషయంబు+ఐన= సంబంధించిన; వర్తనంబు= వృత్తాంతం; వైశంపాయనుండు= వైశంపాయనముని; చెప్పినన్‌= చెప్పుగా; విని= 
ఆలకించి; జనమేజయుండు= జనమేజయమహారాజు (వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు); మహాత్మా!= మహానుభావా!; ఇట్టు= 
మీరు చెప్పిన యీ ప్రకారంగా; కృతకృత్యతన్‌= కర్తవ్యం నిర్వహించి సాఫల్యాన్ని; పొందిన= పొందినటువంటి; పాండవ-అ[గ్రజుండు= 
ధర్మరాజు; భూభారంబు= రాజ్య నిర్వహణ బాధ్యతను; నిర్వహించుచుండన్‌= నడపుతూ ఉండగా; పదంపడి= ఆ తరువాత; 
పుట్టిన= కలిగిన; విశేషంబులు= (ప్రత్యేక సంఘటనలు; ఎజింగింపవే= తెలియ జెప్పవలసింది; అనుటయున్‌= అని అడుగగా- 


(జనమేజయుడితో వైశంపాయను డిట్లా చెప్పాడని తరువాతి మౌసలపర్వంతో అన్వయం) 


తాత్సర్యం: ధర్మరాజు ఆ నారదమహర్షినీ; మిగిలిన (అక్కడికి చూడవచ్చిన) మునులనూ, పూజించి వీడుకోలు చెప్పగా 
వాళ్లందరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. తరువాత ఆ ధర్మరాజు కూడా తనతో వచ్చి ఉన్న చుట్టాలతోనూ, 
మి(త్రులతోనూ కలిసి హస్తినాపురం (ప్రవేశించాడు. ఈవిధంగా ధృతరాష్ట్రుడికి భారతయుద్దం పూర్తయిన తర్వాత 
దానాలు మొదలైన పుణ్యకార్యాలు చేయడంతో హస్తినాపురంలో పదిహేనేండ్డూ, తపోనియమాలతో, అరణ్యంలో 
మూడేళ్ళూ, మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు గడచాయి. ధృతరాష్ట్రుడిని అన్ని విధాలుగానూ సేవిస్తూ కృతార్థతతో 
ఆనందించిన ధర్మరాజు ప్రజలు (ప్రశంసించే విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు-అని వైశంపాయనుడు ఈ విధంగా 
ధృతరాష్రుడి యొక్క ఆ(శ్రమవాసానికి సంబంధించిన వృత్తాంతం చెప్పగా విని జనమేజయుడు (వైశంపాయనుడితో) 
'మహాత్మా! కృతకృత్యుడైన ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా తరువాత జరిగిన విశేషాలు ఏమిటో తెలియజెప్ప 
వలసింది” అన్నాడు. (అప్పుడు వైశంపాయనుడిట్లా-మౌసలపర్వంలో చెప్పుతున్నాడు) 


ఆశ్వాసాంతము 


శా. _ కారుణ్యాత్మక దృక్షచార! గతసంకల్పాంతరంగస్థితి 
స్మేరాకార! పతంగమధ్యమ మరీచివ్యాప్తి మూర్చత్సుధా 


586 శ్రీమదాంధ్ర నుహాభారతము 


ధారారూపవిహార! నిర్మిత జగత్సంసార! నానాగమ 
క్షీరోద్యన్నవనీతతాలసిత! నిశ్చిత్తత్వ సంభావితా! 174 


ప్రతిపదార్థం: కారుణ్య-ఆత్మక-దృక్‌-ప్రచార= దయయే రూపంగా కలిగిన చూపులయొక్క కదలిక కలవాడా!; గత= 
తొలగిపోయినటువంటి; సంకల్ప= కోరికలు (రాగద్వేషాలకు సంబంధించిన తలపులు) కల్గిన; అంతరంగ= మనస్సులో; స్థితి= 
ఉండటంతో; స్మేర= వికాసం పొందిన; ఆకార!= స్వరూపం కలిగినవాడా!; పతంగ= సూర్యుడియొక్క; మధ్యమ= నడుమనున్నదైన; 
మరీచి= కిరణం; వ్యాప్తి= ప్రసారం చేత; మూర్చత్‌= వృద్ధిపొందుతున్న; సుధా= అమృతం యొక్క; ధారా= ప్రవాహం; రూప= 
ఆకారంగా; విహార!= విహరించేవాడా!; నిర్మిత= (నీచేత) కల్పించబడిన; జగత్‌= లోకాలయొక్క; సంసార!= జీవధర్మం గలవాడా!; 
నానా= అనేకములైన; ఆగమ= శాస్త్రాలు అనేటటువంటి; క్షీర= పాలనుండి; ఉద్యత్‌= పైకి తేలినటువంటి; నవనీతతా= వెన్నయొక్క 
ధర్మంతో; లసిత= ప్రకాశించేవాడా; నిస్‌-చిత్‌-తత్‌త్వ= సమ(గ్రమైన చైతన్యంతోను, (బ్రహ్మభావంతోనూ; సంభావితా!= 
తెలిసికొనబడేవాడా! 

తాత్సర్యం: కరుణయే ఆకారంగా ఉన్న చూపుల కదలికలు కలవాడా! ఏవిధమైన తలపులూ లేని వాళ్ళ మనసులలో 
వికాసరూపంతో ఉండేవాడా! సూర్యుడిలోని మధ్య కిరణం వ్యాపించడం చేత వర్టిల్లుతున్నటువంటి అమృత 
ప్రవాహరూపమైన విహారం కలవాడా! విశ్య్వసంసారాన్ని కల్పించినవాడా! అనేక (విధ)ములైన శాస్త్రాలు అనే పాలనుండి 
ఉద్భవించిన వెన్నవంటి ధర్మంతో (ప్రకాశించే వాడా! సంపూర్ణమైన చైతన్యమూ, బ్రహ్మముగా, (జ్ఞానులచేత) 
తెలియబడేవాడా!-హరిహరనాథా!. 


క నిర్మలసంవిదుపాస్యా! । ధర్మకరణ! దుర్వికాస్య దైత్యశ్రేణీ 

నిర్మథన కేళి! నిర్జర । శర్మకృతి విహారశీల! సంయమిలోలా! 175 
ప్రతిపదార్థం: నిర్మల-సంవిత్‌-ఉపాస్యా!= మలినం లేని జ్ఞానం చేత ధ్యానించదగినవాడా!; ధర్మ-కరణ!= ధర్మక్రియకు 
సాధనమైనవాడా!; దుస్‌-వికాస్య= దుష్టమూ; కుటిలమూ అయిన నడవడి కలిగిన; దైత్య= రాక్షసుల; గ్రేణీ= సమూహాలను; 
నిర్మథన= నాశనం చేయటం; కేళి!= ఆటగా కలిగినవాడా!; నిర్ణర= దేవతలకు; శర్మ= మేలునూ; కృతి= చేయటం అనే; విహార= 
వేడుక; శీల!= స్వభావంగా కలిగినవాడా!; సంయమి-లోలా!= ఇంద్రియాలను అణచుకొన్న-మునులయందు అధికాసక్తి కలవాడా!; 


హరిహరనాథా!. 

తాత్పర్యం: నిర్మలమైన (సంకల్పాలను త్యజించిన) జ్ఞానం చేత ఉపాసింపదగినవాడా! ధర్మానికి మూలమైనవాడా! 
దుష్కర్మలు చేసేటటువంటి రాక్షస సమూహాలను నిర్మూలించటం క్రీడగా కలిగినవాడా! దేవతలకు మేలు చేయటమే 
వేడుక కావటం స్వభావంగా కలవాడా! యతులపై ఆసక్తి కలిగినవాడా!- హరిహరనాథుడా!. 


మాలిని. 
సమదవిమద దూరా సన్నరక్షా! ప్రసన్నా! 
శమశుభమయమూంర్తి! స్పారదుర్లక్ష సారా! 
దమవిభవసముద్యద్దామ! నిస్సీమభూమా! 
సమహృదయలసత్సంసర్గ! సానందవర్గా! 176 


ఆశ్రనువాస పర్వము - ద్వితీయాశ్వాసము 587 


ప్రతిపదార్థం: సమద= మదించిన వారికీ (అహంకారులకు); విమద= మదం లేని వారికీ (నిరహంకారులకు) దూర= దూరంగానూ; 
ఆసన్న!= దగ్గరగానూ ఉండేవాడా!; రక్షా-ప్రసన్నా!= రక్షించటం కొరకు దయ కలిగిన (చూపే)వాడా!; శమ= శాంతీ; శుభమయ= 
కళ్యాణమూ నిండిన; మూర్తి!= స్వరూపం కలవాడా!; స్ఫార= విస్తారమైనటువంటిదీ; దుర్‌లక్ష= సామాన్య ఇంద్రియాలకు తెలియనిదీ 
అయిన; సారా!= శక్తి గలవాడా!; దమ= ఇం(దియాలు (మనస్సు) నిగ్రహం యొక్క; విభవ= ఆధిక్యం చేత; సముద్యత్‌= 
తోచేటటువంటి; ధామ!= ఉనికి కలవాడా!; నిస్పీమ-భూమా!= హద్దులేని సమృద్ది కలిగిన వాడా!; సమ= సర్వమునందు, ఒకే 
సమయమున; హృదయ= మనసు గలిగిన వారియందు; లసత్‌= (ప్రకాశించే; సంసర్గ!= సంబంధం (కూడుట) కలవాడా!; 


స-ఆనంద-వర్లా!= ఆనందంతో కూడిన (భక్తుల) సమూహం కలవాడా!-హరిహరనాథా!. 


తాత్సర్యం: మదం గలిగిన వారికి దూరంగానూ, మదం (విడిచిన- లేని) వారికి దగ్గరగానూ ఉండేవాడా!. ఆశ్రితులను 
కాపాడటానికి ప్రసన్నుడివై ఉండేవాడా!. శాంతీ, శుభమూ నిండిన రూపం కలిగిన వాడా!; విస్తారమూ, సామాన్యులకు 
గోచరంగానిదీ అయిన శక్తి కలవాడా!; ఇంద్రియనిగ్రహం అధికంగా గలిగినవారిచేత మాత్రమే తెలియదగిన ఉనికి 
గలవాడా!. మేరలేని బాహుళ్యం (సమృద్ది) కలిగినవాడా!. సర్వసమబుద్దులతో ఒప్పుతున్న సంబంధం (సాన్నిహిత్యం) 
కలవాడా! ఆనందంతో కూడిన హృదయం కలిగిన భక్తసమూహం కలవాడా!-హరిహరనాథా!. 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 
శ్రీమహాభారతంబున నాశ్రమవాసపర్వంబునందు సర్వంబు ద్వితీయాశ్వాసము. 
తాత్పర్యం: ఇది ఉభయకవి మిత్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, పండితుల చేత ఆరాధించబడి రాణించేవాడూ 
అయిన తిక్కన సోమయాజి శుభప్రదంగా రచించిన శ్రీ మహాభారతంలోని ఆ(శ్రమవాసపర్వంలో చివరిది రెండవ 


wa 


ఆశ్వాణం. 


ఆశ్రమవాసపర్వంలో రెండవ ఆశ్వాసం సమాప్తం, 


శ్రీమదాంధ్రమహాభారతంలో ఆశ్రమవాసపర్వం సర్వం ముగిసింది. 


శ్రీరస్తు 


త్రుమదాంధ్ర మహాభారతము 


మౌసల పర్వము - ఏకాశ్వాసము 


శ్రీ ధరకామ హృదయ స । మాధానాధాన కారకాం ఘిసరోజా! 

బోధఘనవ్యాస పరస । మాధి సమాలీఢ తేజ! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= సిరిని; ధర్మ= ధర్మాన్ని; కామ= కామాన్ని (కోరేటటువంటి); హృదయ= మనస్సులకు; సమాధాన= నెమ్మదిని; 
ఆధానకారక= కల్గించే; అంఘ్రి సరోజా!= పాదపద్మాలు కలవాడా!; బోధఘన= విజ్ఞానంచే గొప్పవాడైన; వ్యాస= వ్యాసమహర్షియొక్క; 
పరసమాధి= నిర్వికల్ప సమాధిలో; సమాలీఢ= ఆస్వాదించబడిన; తేజ!= తేజస్సు కలవాడా! 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! సిరిని, ధర్మాన్ని, కామాన్ని కోరే మనసులకు నీ పాదపద్మాలు నెమ్మది కలిగిస్తాయి. 
నీవు వ్యాసాది మహర్షుల పరసమాధిలో ఆస్వాదించబడిన తేజస్సు కలిగినవాడవు. నీకు నమస్కారం. 


విశేషం: ధర్మార్థ కామాలను కోరి చేసే సమాధి సవికల్ప సమాధి. లోకంలో చాలామంది అట్లాంటివారే. కాని, బుషుల సమాధి 


విశిష్టమైనది. దానిని నిర్వికల్ప సమాధి అంటారు. ఈ రెండూ హరిహరతత్తాలకు సూచకాలని (గ్రహించాలి. 


ధర్మరాజు రాజ్యంబున నుత్సాతంబులు దోంచుట (సం.16-1-1) 
క. దేవా! జనమేజయ ధా । త్రీ వల్లభునకు నుదాత్త తేజోదీప్తుం 
డా వైశంపాయనుండు ప్రి; యావేశస్మేరచిత్తు(డై యి ట్లనియెన్‌. 2 
ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; జనమేజయ ధాత్రీవల్లభునకున్‌= జనమేజయ మహారాజునకు; ఉదాత్త= గొప్పదైన; 


తేజోదీప్త్పుండు= కాంతిచేత ప్రకాశించే వాడయిన; ఆ వైశంపాయనుండు= ఆ వైశంపాయన మహర్షి ప్రియావేశ= (ప్రేమతో 
కూడిన ధార్మికమైన ఆవేశంతోడి; స్మేరచిత్తుండు+ఐ= (ప్రసన్నమైన మనసు కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: జనమేజయ మహారాజుతో వైశంపాయనుడు (ప్రేమతో పుట్టిన ధార్మికావేశం కలిగినవాడై ఇట్లా చెప్పాడు. 


విశేషం: వ్యాసుడు భవ్య కవితావేశం కలిగినవాడు (చూ.విరాట.1-3) అదే ఆవేశం వైశంపాయన మహర్షిలో కూడా ఉన్నది. 
'లోకహితనిష్టులో పుట్టిన ధార్మికావేశ మిది. అదే బుషులకు లోకం మీద ఉన్న (ప్రేమ. జనన మరణాలకు చలించని బుషి చిత్తం 
ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది. 
సీ, భారత సంగ్రామపారీణు(డై జయ । రమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుC 

బాండవముఖ్యుని( బట్టంబు గట్టిన । యది యాది గాంగ ముప్పదియునైదు 

సంవత్సరంబులు సన ననంతర వత్స । రంబున( బ్రజకు భయం బొనర్హు 

నుత్పాతములు పుట్టె నుర్వీశ! విను మహా । వాయువు శర్మరావర్షి యగుచు 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 589 
ఆ. వీచు, నర్మునుదయవేళల బింబంబు । బలసి తోంచు, ఘనకబంధసమితి 
నీరదములు లేక నిర్హాతపాతముల్‌ । గలుగు నుల్కలెల్లకడల డుల్లు.' 3 


ప్రతిపదార్థం: ఉర్వీ+-ఈశ= ఓ జనమేజయరాజా!; విను= ఈ కథను వినుము; భారతసం[గ్రామ పారీణుండై= భారత యుద్దం 
నిర్వహించటంలో సమర్థత కలిగి; జయరమ= విజయశ్రీ (గెలుపు); ఉల్లసిల్లన్‌= అతిశయించగా (పొంది); సామ్రాజ్యమునకున్‌= భారత 
సామ్రాజ్యానికి; పాండవముఖ్యునిన్‌= పాండు కుమారులలో శ్రేష్టుడిని-ధర్మరాజును; పట్టంబు= పట్టాభిషేకం; కట్టిన అది= జరిపినది; 
ఆదిగాగన్‌= మొదలుకొని; ముప్పదియునైదు సంవత్సరంబులు= ముప్పై ఐదు సంవత్సరాలు; చనన్‌= కడచిన తరువాత; 
అనంతర వత్సరంబునన్‌= ఆ పై సంవత్సరం (ముప్ఫై ఆరవ సంవత్సరంలో); ప్రజకున్‌; భయంబున్‌+ఒనర్చు= భయాన్ని 
కలిగించే; ఉత్సాతములు+పుట్టెన్‌ = ఉప(దవసూచకాలైన (పకృతి వికారాలు కలిగాయి; మహావాయువు= పెనుగాలి; 
శర్కరావర్షిఅగుచున్‌= ఇసుకను వర్షిస్తూ; వీచున్‌= వీచింది; అర్కు= సూర్యుడి యొక్క; ఉదయవేళలన్‌= ఉదయసమయాలలో; 
ఘనకబంధసమితి= పెద్దపెద్ద మొండెముల సముదాయాలు; బింబంబు బలసి= అర్కబింబాన్ని చుట్టుకొని; తోయయన్‌= కనిపించటం 
మొదలుపెట్టాయి; నీరదములు లేక= మేఘాలు లేకుండానే; నిర్భాతపాతముల్‌= పిడుగుపాట్టు; కలుగున్‌= కలిగాయి; ఉల్కలు= 
ఉల్కలు; ఎల్లకడలన్‌= అన్ని దిక్కులలోనూ; డుల్లున్‌= రాలాయి. 


తాత్సర్యం: రాజా! వినుము. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగిన ముప్పదైదు సంవత్సరాలు గడవగా ఆ ముప్పదిఆరవ 
సంవత్సరంలో భయంకరమైన ప్రకృతివైపరీత్యాలు కలిగాయి. ఉదయకాలంలో పెద్దగాలులతో ఇసుకవర్షం పడింది. 
ఉదయ సమయాలలో సూర్యబింబాన్ని పరివేష్టించి మొండాలు గోచరించాయి. మేఘాలు లేకుండానే పిడుగులు 
పడ్డాయి. అన్ని దిక్కులలోనూ ఉల్కలు రాలాయి. 


విశేషం: 1.గాంధారి శపించింది యాదవనాశం 36వ సంవత్సరంలో జరగబోతుందని - కాబట్టి సంవత్సరాన్ని ఇంతగా నొక్కి చెప్పటం. 
2. ప్రకృతి వైపరీత్యాలు మూడు రకాలు: 1. దివ్యమైనవి - సూర్యచంద్రాది (గ్రహణాలు. 2. అంతరిక్ష సంబంధమైనవి-ఉల్కాపాతం 
మొదలైనవి. 3. భూ సంబంధమైనవి - భూకంపం మొదలైనవి. 


క. పరివేషము లినరజనీ । కరులకు నతిరూక్ష రుచులు గలిగి కలుగు నం 
బరమెల్లం గప్పి వేసవి.। బరంగుం బెనుమూడ మంచు పారవముఖ్యా! 4 


ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశశ్రేష్టా!; ఇనరజనీకరులకున్‌= సూర్యచం(ద్రులకు; పరివేషములు= గాలిసుడులు (కాంతి 
వలయాలు); అతిరూక్ష రుచులు కలిగి= అతిభయంకరమైన కాంతులు కలిగి; కలుగున్‌= ఏర్పడతాయి; అంబరము+ఎల్లన్‌= 
ఆకాశమంత టా; వేసవిన్‌= మండువేసవిలో (ఎండకాలంలో); కప్పి= బాగా పరచుకొని; పెనుమూడ మంచు= పెద్దపొగమంచు; పర 
గున్‌= వ్యాపించినది (విస్తరించింది). 


తాత్సర్యం: సూర్యచంద్రులకు చుట్టూ అతిభయంకరమైన కాంతులలో గాలిగుడులు కట్టాయి. మండు వేసవిలో 
దట్టమైన పొగమంచు ఆకాశమంతటా విస్తరించింది. 


సీ, ఇట్లనుదినమును నెన్నియేనియును మహో । త్పాతములు పుట్టుచుండ6 గొంత 
కాలంబువోవ(గ( గౌంతేయముఖ్యుండు । వినియె నొండొరులతో. బెనంగి సర్వ 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 

యాదవులును దెగి రంబుజనాభుండు । హలధరుండును దక్కనని నరేంద్ర! 

విని భీమసేనుని వివ్వచ్చు నకులుని | సహదేవు రావించి సంభృతార్తి 
తే...  యగుచు నవ్వార్త యెటి(గించె నందటికును; । వార లేవురు నెవ్వగల్‌ గూరు మాన 

సములు గల(గ నత్యంత విషణ్డులైరి | సకలజనకోటులును శోకజలధి మునుంగ. 5 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ఓ రాజా!; ఇట్టు= ఈ విధంగా; అనుదినమును= (ప్రతిరోజూ; ఎన్నియేనియునున్‌= ఎన్నో; మహా+ 
ఉత్సాతములు= పెద్ద ఉపద్రవాలు; పుట్టుచున్‌+ఉండన్‌= కలుగుతుండగా; కొంతకాలంబు పోవంగన్‌= కొంతకాలం గడిచాక; 
కౌంతేయముఖ్యుండు= ధర్మరాజు; అంబుజనాభుండు= శ్రీకృష్ణుడు; హలధరుండును= బలరాముడు; తక్కన్‌= తప్ప (తక్కిన); 
సర్వయాదవులును= యాదవులందరూ; ఒండొరులతోన్‌= ఒకరితో ఒకరు; పెనంగి= పోట్లాడి; తెగిరి+అని= మరణించారని; 
విని= విన్నవాడై; భీమసేనునిన్‌= భీముడిని; వివ్వచ్చునిన్‌= అర్జునుడిని; నకులునిన్‌= నకులుడిని; సహదేవున్‌= సహదేవుడిని; 
రావించి= పిలిపించుకొని; సంభృత+ఆర్తి+అగుచున్‌= మిక్కిలి బాధకలవాడై; ఆ+వార్త= యాదవులమృతిని; అందణకును= 
ఎల్లరికి; ఎజీ.గించెన్‌= తెలియజేశాడు; వారలు+ఏవురు= ఆ పాండవులైదుగురూ; నెజ+వగల్‌= సంపూర్ణమైన బాధలు; కూరు= 
నిండిన; మానసములు కలంగన్‌= మనస్సులు వికలం కాగా; సకలజనకోటులునున్‌= హస్తినాపురవాసులంతా; శోకజలధిమును( 


గన్‌= శోకసముద్రంలో మునుగగా; అత్యంత= మిక్కిలి; విషణ్ణ్యలు+ఐరి= విషాదాన్ని పొందారు. 


తాత్సర్యం: ఇట్లా ప్రతిరోజూ ఏదో ఒక వైపరీత్యం జరుగుతూ ఉంటే కొంతకాలం గడిచాక ధర్మరాజు శ్రీకృష్ణ బలరాములు 
తప్ప తక్కిన యాదవులంతా ఒకరితో ఒకరు పోట్లాడి చనిపోయారన్న వార్త విన్నాడు. తన సోదరులను పిలిపించి ఈ 
వార్త తెలియజేశాడు. హస్తినాపురవాసులంతా ఈ వార్త విని శోకంలో మునిగారు. పాండవుల వ్యథ వర్లనాతీతమైనది. 


విశేషం: శోకజలధి-శోక మనెడి జలధి-రూపకాలంకారం. 


తే. అనిన విని యమ్మహీపతి యాదవులకు । బోరు దమలోన గలిగిన కారణంబు 

వారి వృత్తాంతములు వినవలతు. జెప్పు । మనుడు నమ్ముని యిట్లను నతనితోడ. 6 
ప్రతిపదార్థం: అనినన్‌= ఈ విధంగా వైశంపాయనుడు చెప్పగా; విని; ఆ+మహీపతి= జనమేజయుడు; యాదవులకున్‌= యాదవ 
వంశీయులకు; తమలోనన్‌= తమలోతమకే; పోరు= యుద్దం; కలిగిన కారణంబు= ఏ కారణంవలన కలిగిందో; వారి వృత్తాంతములు= 


ఆ కథలను; వినవలతున్‌= వినగోరుతాను; చెప్పుము; అనుడున్‌= అని చెప్పగా; ఆ ముని= వైశంపాయనుడు; అతనితోడన్‌= 
జనమేజయుడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్సర్యం: 'యాదవులు తమలో తాము ఎందుకు పోరాడి మరణించారో తెలిసికొనగోరుతున్నాను” అని జనమేజయుడు 
అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇట్లా చెప్పటం మొదలుపెట్టాడు. 

విశేషం: యాదవులలో చాలా తెగలున్నాయి. వృష్ణి, భోజ, అంధక, కుకుర-ఇత్యాదులు, అందువలననే “తమలో తాము ఎందుకు 
ఘర్షణపడ్డారు?' అని రాజు అడిగాడు. 


క. 'ద్వారవతికి గణ్వుండును । నారదమునివరుండు గాధినందనుండును బెం 
పారంగం దొల్లి వచ్చిరి; నారాయణు. జూచువేడ్క నరవరముఖ్యా! 7 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 591 
ప్రతిపదార్థం: నరవరముఖ్యా!= శ్రేష్టుడైన రాజా!; తొల్లి= చాలాకాలం (క్రిందట; కణ్వుండును= కణ్యమహర్షీ నారదమునివరుండున్‌= 
నారదమహర్ష్మీ గాధి నందనుండును= విశ్వామిత్రమహర్షీ నారాయణున్‌= శ్రీకృష్ణుడిని; చూచువేడ్కన్‌= దర్శించాలన్న కోరికతో; 


పెంపు+ఆరంగన్‌= (శిష్యప్రశిష్యులతో కలిసి) వైభవంగా; ద్యారవతికిన్‌= ద్వారకానగరానికి; వచ్చిరి= వచ్చారు. 


తాత్పర్యం: చాలాకాలం క్రిందట కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ శిష్యులతో కలిసి శ్రీకృష్ణుడిని చూడాలన్న 
కోరికతో ద్వారకకు వచ్చారు. 


విశేషం: యాదవుల మరణానికి కారణమైన ఈ బుషుల ఆగమనం కూడా శ్రీకృష్ణుడి సంకల్పమే - అని ఈ పద్యం తెలుపుతుంది. 
అందుకే బుషులకు శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరిక కలిగింది. 


సీ, చనుదెంచి పురవీథి. జనునవసరమున । వృష్టి కుమారులు విధివశమున 
మనముల నవినీతి జనియింప సాంబున । కంగనాలంకార మమర(జేసి 
కొనివచ్చి యమ్మహామునివర్గమునకు మి । థ్యావినయమున వందన మొనర్ది 
నిభృతులై కారుణ్యనియతాత్ములార! యీ । భామిని బభ్రునిభార్య ప్రజల. 


తే.  గనునెయిది? యని యడిగిన కౌరవేంద్ర! । యత్తపోధనవర్యు లయ్యాగడమున 
కాత్మలందు( గ్రోధానల మగ్గలముగ । నెలయ నక్కుమారులతోడ నిట్టు లనిరి. 8 


ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర= ఓ జనమేజయమహారాజా! (వినుము); చనుదెంచి= ఆ బుషులు అట్టావచ్చి; పురవీథిన్‌= ద్వారకానగర 
వీథులలో; చను+అవసరమునన్‌= వెళ్ళుతున్న సమయంలో; విధివశమునన్‌= విధిచేత (పేరేపించబడి; వృష్ణికుమారులు= వృష్టి 
సంతతికి చెందిన యువకులు (కొందరు); మనములన్‌= మనస్సులలో; అవినీతి జనియింపన్‌= అవిధేయత కలుగగా; సాంబునకున్‌= 
సాంబుడనే పేరుగల కృష్ణుడి కుమారుడికి; అమరన్‌= తగినట్టుగా; అంగనా+అలంకారము+చేసి= ఆడదాని వేషంవేసి, కొనివచ్చి= 
తీసికొని వచ్చి; ఆ మహాముని వర్గమునకున్‌= ఆ గొప్పమునుల సముదాయమునకు; మిధ్యావినయమునన్‌= లేని వినయంతో; 
వందనము+జఒనర్భి= నమస్కారాలు చేసి; నిభృతులై= మాయావంతులై; కారుణ్య నియతాత్ములార!= కరుణామయమైన చిత్తాలు 
కలిగిన ఓ బుషులార!; ఈ భామిని= ఈ (స్తీ; బభ్రుని భార్య= బ(భ్రుడనేవాడి పెండ్లాము; ఇది= ఈమె; పప్రజలన్‌+కనునే?= 
పిల్లలను కంటుందా?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆ+తపోధనవర్యులు= ఆ బుషులు; ఆ+ఆగడమునకున్‌= ఆ 
వంచనకు; ఆత్మలందున్‌= మనసులలో; (క్రోధ+అగ్ని= కోపమనే అగ్ని; అగ్గలముగన్‌= అధికంగా; ఎలయన్‌= రగులుకొనగా; ఆ 
కుమారులతోడన్‌= ఆ యువకులతో; ఇట్టులు+అనిరి= ఇట్టా చెప్పారు. 


తాత్సర్యం: ఇట్లా ద్వారకావీథులలో ఆ బుషులు వెళ్ళుతున్న సమయంలో విధిచేత (ప్రేరేపించబడి, వృష్ణివంశానికి 
చెందిన కొందరు యువకులు సాంబుడనే వాడికి ఆడదానివేషం, కపటమైన వినయాన్ని ఒలకబోస్తూ నమస్కారాలు 
చేసి, అయ్యా! మీరు అన్నీ తెలిసినవారు. కరుణామూర్తులు. ఈ స్త్రీ బభ్రుడి పెండ్లాము. ఈమెకు సంతానం 
కలుగుతుందా? లేదా? చెప్పండి!” అని అడిగారు. ఆ బుషులకు ఇది కపటవేషమని తెలిసి చాలా కోపం వచ్చి ఇట్టా 
అన్నారు: 
క. అంబుజనాభుని కొడు కీ । సాంబుండు గను యాదవక్షయాపాదన క 

ల్యంబగు ముసలము; మావచ । నంబున కనృతంబు లేదు; నమ్ముండు మీరల్‌. 9 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అంబుజనాభుని కొడుకు= శ్రీకృష్ణునికుమారుడైన; ఈ సాంబుండు= సాంబుడు అనే ఇతడు; యాదవ= యాదవులకు; 
క్షయ+ఆపాదన+కల్యంబు+అగు= నాశనం కల్గించటానికి సమర్థమైన; ముసలమున్‌= రోకలిని; కనున్‌= కంటాడు; మా 


వచనంబునకున్‌= మా మాటకు; అనృతంబు లేదు= తప్పిపోవటమంటూ లేదు; మీరల్‌= మీరు; నమ్ము(డు= నమ్మండి. 


తాత్పర్యం: “శ్రీకృష్ణుడి కుమారుడైన ఈ సాంబుడు యాదవకులనాశన సమర్థమైన ఒక రోకలిని కంటాడు పొండి. 
ఈ విషయాన్నైనా నమ్మండి (మాతోనా మీ ఆటలు? అని అర్థం). మా మాటలు పొల్టుకావు. 


విశేషం: వృష్ణికులంలో వాసుదేవుడుగా కృష్ణుడు పుట్టాడని భగవద్గీత చెప్పుతుంది. శ్రీకృష్ణుడి కుమారుడే సాంబుడు. 


సీ, చదామోదరు(డు హలధరుండును దక్కంగ । యాదవులెల్లరు నమ్ముసలము 
నద్దుతశక్తి గీటడంగుదు రబ్బల । దేవుండు దనదైన దేహ మధిక 
నిష్టమై విడిచి వార్చిధి( బ్రవేశించు | భూశయ్య నుండంగ నాచక్రధరుని 
జర యను రాక్షసి వెరవునం బట్టి క్ర। మించు. బొం' డని చెప్పి, మెచ్చు గాదు 


ఆ. మనము కృష్ణు నింకం గను టనియెడుబుద్ధి । నమ్మహామునీంద్రు లపుడు మరలి 
యాత్మవాసములకు నరిగిరి; తదనంత । రంబ కృష్ణు. డవ్విధంబు వినియె. 10 


ప్రతిపదార్థం: ఆ ముసలము= ఆ రోకలికున్న; అద్భుతశక్తిన్‌= విచిత్రమైన శక్తిచేత; దామోదరుండునున్‌= శ్రీకృష్ణుడును; హలధరుం 
డును= బలరాముడును; తక్కంగన్‌= తప్ప (తక్కిన); యాదవులు+ఎల్లరున్‌= యాదవులందరూ; గీటు+అడంగుదురు= నశిస్తారు; 
ఆ+బలదేవుండు= ఆ బలరాముడు; తనది+ఐన+దేహమున్‌= తన పార్టివశరీరాన్ని; అధికనిష్టమైన్‌= సమాధిలో నిష్టచేత; విడిచి= 
వదలిపెట్టి; వార్నిధిన్‌= సము(ద్రంలో; (ప్రవేశించున్‌= (ప్రవేశిస్తాడు; భూశయ్యన్‌+ఉండంగన్‌= నేలమీద పడుకొని ఉండగా; ఆ+ 
చక్రధరునిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; జర+అనురాక్షసి= జరి అనే పేరున్న రాక్షసి; వెరవునన్‌= నేర్పుతో; పట్టి ఆ(క్రమించున్‌= పట్టి 
ఆ|(క్రమిస్తుంది (చంపుతుంది); పొండు= (ఇక మీరు చేసింది చాలు) పొండి; అని చెప్పి= అని వారలను పంపివేసి; మనము= 
మనం; కృష్ణున్‌= శ్రీకృష్ణుడిని; ఇంకన్‌= ఇప్పుడింక; కనుట= చూడటం; మెచ్చు+కాదు= సమంజసం కాదు; అనియెడు బుద్దిన్‌= 
అన్న ఆలోచనతో; ఆ+మహామునీంద్రులు= ఆ బుషులు; ఆత్మవాసములకున్‌= తమ తమ నివాసాలకు; మరలి= తిరిగి; 
అరిగిరి= వెళ్ళారు; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; తదనంతరంబు+అ= ఆ తరువాత (వెంటనే); ఆ+విధంబు= ఆ విషయం; వినియెన్‌= 
విన్నాడు. 


తాత్సర్యం: బలరామకృష్ణులు తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలికున్న విచిత్ర శక్తి చేత నశిస్తారు. బలరాముడు 
యోగనిష్టతో తన శరీరం వదలి సముద్రంలోకి (ప్రవేశిస్తాడు. కృష్ణుడు నేలపై పడుకొని ఉండగా 'జరి అనే రాక్షసి 
ఆయనను ఆక్రమించి చంపుతుంది. (ఇక చాలు) వెళ్ళండి?” అని చెప్పి వారిని పంపివేసి, “ఇప్పుడు మనం కృష్ణుడిని 
చూడటం సమంజసం కా” దని ఆలోచించినవారై ఆ బుషులు తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. వెనువెంటనే 
కృష్ణుడి కీ వార్త తెలిసింది. 


క. విని కాలవేది యగు న । వ్వనజాక్షుండు నియతి యగు నవస్థకు( దలంపం 
జన దన్యథాత్వకరణం | బని యూహించుచు నుపేక్ష యాత్మ నొలయ (గన్‌. 11 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 593 


ప్రతిపదార్థం: విని= ఇట్టా బుషులు వెళ్ళిపోవటాన్ని గురించి విని; కాలవేదిఅగు= భూత భవిష్యద్వర్తమానాలను తెలిసినట్టి; 
ఆ+వనజాక్షుండు= కమలనేత్రుడైన ఆ కృష్ణుడు; నియతి+అగు+అవస్థకున్‌= కాలనిర్లీతమైన పనికి; అన్యథాత్వకరణంబు= మరో 
విధంగా చేయటం; తల(పన్‌+చనదు= ఆలోచించరాదు (అంటే అది అట్లాగే జరగాలని); అని ఊహించుచున్‌= అని తలుస్తూ; 
ఉపేక్ష= ఉదాసీన బుద్ది; ఆత్మన్‌+ఒలయంగన్‌= మనసులో ఏర్పడగా. 


తాత్పర్యం: అట్లా బుషులు మరలిపోవటాన్ని కృష్ణుడు విన్నాడు. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన కృష్ణుడికి కాలవిధిని 
గతి మరల్పటం వీలులేని విషయమన్న భావం మనసులో కలుగగా ఉదాసీనుడయ్యాడు. 


క. తన చుట్లనున్న బంధుల. । గనుంగొని 'యిట్టిది విధాత్భకరణీయం బి 

ప్పని మనవారల యొప్పని । తనమున మూండెనని వంత దలపోయకుండీ.” 12 
ప్రతిపదార్థం: తనచుట్టన్‌= తన చుట్టూ; ఉన్న బంధులన్‌+కనుంగొని= ఉన్న బంధువులను చూచి; విధాతృకరణీయంబు= 
(బ్రహ్మనియామకం; ఇట్టిది= ఇట్లాంటిది (అంతేగాని); ఈ+పని= ఈ కార్యం (బుషులను అవమానించి శాపం పొందటం); 
మనవారల= మనయాదవకుమారుల; ఒప్పనితనమునన్‌= మూర్ధత్వంచేత; మూ౭ెన్‌+అని= దాపురించిందని; వంతన్‌= దుః 
ఖంలో; తలపోయకుండీ= ఆలోచించకండి. 
తాత్సర్యం: తన సమీపంలోని బంధువులను చూచి శ్రీకృష్ణు డిట్లా అన్నాడు; 'ఇది విధి నియామకం. అంతే తప్ప మన 
యాదవకుమారుల మూర్ధత్వం చేత దాపురించిందని మీరు మాత్రం దుఃఖించకండి. 


మునిశాసంబున సాంబుని కడుపున ముసలంబు పుట్టుట (సం. 16-2-15) 


(ఈక 


అని పల్మియభ్యంతరావాసమున కేంగి;।; మజునాండు సాంబకుమారు కడుపు 
లోనుండి జముదూతవోని భయంకర । నిష్టరముసలంబు నిర్గమించె; 
దానికి నత్యద్దుతంబును భయమును । గదురంగ వసుదేవుకడకు( బాణి 
బంధు లయ్యాదవపతి కెటి(గించిన । నలందురి వెలువెల్లనగుచు€ గొంత 


తే. ప్రొద్దు నివ్వెజంగంది యా భూవరుండు । కడురయంబున రోకలి పొడిగంజేసి 
వనధిలోపల. జల్లంగ వారి. బనిచె; । వారలును నట్ల చేసిరి కౌరవేంద్ర! 13 


ప్రతిపదార్థం: కౌరవ+ఇంద్ర!= ఓ రాజా! (వినుము); అని పల్కి= అని చెప్పినవాడై శ్రీకృష్ణుడు; అభ్యంతరావాసమునకున్‌+ఏ6 
గెన్‌= తన మందిరానికి వెళ్ళిపోయాడు; మజునాండు= ఆ తరువాతి రోజు; సాంబకుమారు కడుపులోనుండి= సాంబుడి 
పొట్టలోనుంచి; జముదూత+పోని= యమదూతవంటి; భయంకర= భయాన్ని కలిగించే; నిష్టుర= కఠినమైన; ముసలంబు= 
రోకలి; నిరమించెన్‌= బయలుపడింది; దానికిన్‌= ఆ రోకలి బయలుపడటాన్ని చూచి; అతి+అద్భుతంబునున్‌= చాలా ఆశ్చర్యాన్ని; 
భయమునున్‌= భయమూ; కదురంగన్‌= కలుగగా (ఆ బంధువులు); వసుదేవుకడకున్‌+పాణి= వసుదేవమహారాజుదగ్గరికి వెళ్ళి; 
ఆ యాదవపతికిన్‌= ఆ వసుదేవుడికి; ఎజీంగించినన్‌= ఈ వృత్తాంతాన్ని తెలపగా; అలందురి= భయపడి; వెలువెల్లనగుచున్‌= 
వెలవెలపోతూ; కొంతప్రొద్దు= కొంచెం సేపు; ఆ భూవరుండు= ఆ వసుదేవుడు; నిండు+వెజంగు+అంది= చాలా ఆశ్చర్యపడి; 
కడురయంబునన్‌= అతివేగంగా; రోంకలిన్‌= ఆ రోకలిని; పొడిగన్‌+చేసి= నూరి పొడిచేసి; వనధిలోపలన్‌+చల్లంగన్‌= సము(ద్రంలో 
కలిపివేయటానికి; వారిన్‌+పనిచెన్‌= వారిని పంపాడు; వారలును= ఆ బంధువుల కుమారులు; అట్టు+అ+చేసిరి= అట్టాగే చేశారు. 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అనిచెప్పి శ్రీకృష్ణుడు తన మందిరానికి వెళ్ళిపోయినాడు. జనమేజయా! ఆ మరుసటిరోజే సాంబుడి 
కడుపులో నుండి యముని దూతవంటి భయంకరమైన కఠినంగా ఉన్న ఒక రోకలి వెలువడింది. దానికి ఆళ్ళర్యమూ 
భయమూ కలుగగా బంధువులు వసుదేవుడి దగ్గరకు పరుగెత్తి ఆయనకు తెలుపగా ఆయన భయపడి వెలవెలబోయి 
నిశ్చేష్టుడై కొంతసేపుండి చాల ఆశ్చర్యపడుతూ ఆ రోకలిని వెంటనే పొడిగా చేసి సముద్రంలో కలిపివేయుండని వారిని 
(ఆ చెప్పిన బంధువులను) ఆజ్ఞాపించినాడు. వారు కూడ అట్లాగే చేసినారు. 


విశేషం: భారతంలో చాలా (ప్రధానాంశం. విధి ఎంత ఉత్కృష్టమైనదో చెప్పటమే. విధి అసాధ్యాలను సాధ్యం చేస్తుంది. దానిని 
ఎవరూ ఎదిరించలేరు. కనుకే మగవాడి పొట్టలోనుండి రోకలి బయటపడింది. ఇది ఒక వింత. దానిని పొడిగా చేసి నీటిలో కలిపితే 
సమస్య పరిష్కారమౌతుందని భావించటం మానవప్రయత్నం . అది ఎట్లాంటి రూపాంతరాన్ని పొంది విధి నియామకాన్ని 
నిర్వర్తించిందో తరువాతి కథలో చూస్తాం. 


క మునిశాపశక్తి మానుష । మున. ద్రోవ(గ రామి యుల్లముల6 దలంపక య 
జ్ఞనపతియు బాంధవులు న । ట్లొనర్లి యూటిడిలి యుండి రుర్వీనాథా! 14 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా!; మునిశాపశక్తిన్‌= మునుల శాపానికి ఉన్న శక్తిని; మానుషమునన్‌= మానవప్రయత్నంచేత; 
(తోవంగన్‌+రామి= తొలగించుకొనలేకపోవటాన్ని; ఉల్లములన్‌+*తలంపక= మనసులలో ఊహించకుండా; ఆ+జనపతి 
యున్‌+బాంధవులున్‌= ఆ రాజు, అతడి బంధువులు; అట్టు+ఒనర్భి= ఆ విధంగా చేసి; ఊజడిలి యుండిరి= ఊరటతో 


ఉన్నారు. 
తాత్సర్యం: మనుష్యప్రయత్నంతో బుషుల శాపశక్తిని తప్పించుకొనలేమన్న ఊహ కూడా వారికి రాలేదు. అట్లా రోకలిని 
పొడిచేసి సముద్రంలో కలపటంవలన తమ పని పూర్తయిందనుకొన్నారు. అట్లా చేసి కొంత ఓదార్పును పొందారు. 


విశేషం: పురాణకథలన్నిటిలోనూ ఇట్టాంటి చర్యలు కనిపిస్తాయి. పరీక్షిత్తు ఒంటిస్తంభం మేడమీద ఉండి తక్షకుడి బారినుండి 

రక్షించుకొనాలని ప్రయత్నించటం ఇట్లాంటిదే. ఇక్కడ తక్షకుడు విధి చోదితుడు. అందుకే పండులో ప్రవేశించి పరీక్షిత్తునకు మరణం 
రో a fa ppc 

కలిగించాడు. ఇక్కడ కూడా అంతే. విధి ఎట్లా రూపాంతరం చెందగలుగుతుందో వసుదేవాదులు ఊహించలేకపోయారు. 


క. పదపడి ధృతరాష్ట్ర మహిషి యదయహృదయయై సమస్తయాదవులకు బె 
ట్టిదమగు శాపం బిచ్చుట । విదితమయిన నజ్జనములు వెజచుచునుండన్‌. 15 


ప్రతిపదార్థం: పదపడి= పూనికతో (తనకు తానుగా); ధృతరాష్ట్ర మహిషి= ధృతరాష్ట్రుడి భార్య గాంధారి; అదయహృదయ+ఐ= 
కనికరం లేని హృదయం కలదై; సమస్తయాదవులకున్‌= యాదవులందరికీ; బెట్టిదమగు శాపంబు+ఇచ్చుట= (క్రూరమైన శాపం 


friar 


ఇవ్వటం; విదితము+అయినన్‌= తెలియగా; ఆ+జనములు= ఆ జనులు; వెజచుచునుండన్‌= భయపడుతుండగా. 


తాత్సర్యం: తన సంతానం నశించటానికి శ్రీకృష్ణుడే కారణమని తలచి గాంధారి కనికరంలేని మనస్సుతో 
“'యాదవసంతానం కూడా నా సంతానంవలె నశిస్తుందని క్రూరంగా శపించింది. ఈ శాపవిషయం తెలిసిన వారు ఏమి 
కాబోతుందో అని భయపడుతుండగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 595 


విశేషం: పతివ్రత శాపం తప్పకుండా ఫలిస్తుందని మనవారి విశ్వాసం. భర్తకు కనులు లేవని తానుకూడా కళ్ళకు గంతలు 
కట్టుకొని, జీవితాంతమూ గుడ్డితనాన్ని తెచ్చుకొన్న పతివ్రత గాంధారి, అందుకే ఆమెకు శాపం ఇవ్వగల శక్తి అబ్బింది. ఆ శాపాన్ని 
శ్రీకృష్ణుడు కూడా తొలగించలేకపోయాడు. యాదవులందరు అనటంలో శ్రీకృష్ణుడు కూడా వారిలో ఉన్నాడు. అందుకే ఇది 
క్రూరమైన శాపం. 


క. కాలం బగుటయు౦ గురుభూ । పాలోత్తమ! యాదవేంద్రు పట్టణమున హృ 
త్మాలుష్యసమాపాదన । శాలిమహోత్పాతముల్‌ ప్రజాతము లయ్యెన్‌. 16 
ప్రతిపదార్థం: కురుభూపాలోత్తమ!= కురువంశస్టులలో శ్రేష్టుడా! (వినుము); కాలంబు+అగుటయున్‌= యాదవ నాశనకాలం 


సమీపించటంచేత; యాదవ+ఇంద్రు పట్టణమునన్‌= ద్యారకానగరంలో; హృద్‌+కాలుష్యసమాపాదన శాలి= హృదయాలలో కాలుష్యాన్ని 
పుట్టించగల శక్తి ఉన్న; మహా+ఉత్సాతముల్‌= పెద్దపెద్దవైన ఉపద్రవాలు ((ప్రకృతివికారాలు); ప్రజాతములు+అయ్యెన్‌= పుట్టాయి. 


ళ్‌ 


తాత్పర్యం: యాదవుల వినాశనకాలం ఎప్పుడు సమీపించిందో అప్పుడే ద్యారకానగరంలో చెప్పరాని ఉపద్రవాలు 
సంభవించటం మొదలు పట్టాయి. 


విశేషం: రాబోయే శుభాశుభ ఫలాలను ప్రకృతి సూచించగలదని మనవారి విశ్వాసం. ఈ ఉత్పాతాలన్నీ ప్రకృతి వైపరీత్యాలే. వీటిని 
మూడు విధాలుగా ప్రాచీనులు చెప్పారు. సూర్యచంద్రాది [గ్రహణాలను దివ్యాలని, ఉల్కలు తెగిపడటాన్ని అంతరిక్షాలని, భూమి 
కంపించటాన్ని భౌమాలని-అంటారు. ఇవి సంభవించినపుడు జీవితంలో భయంకరమైన అపాయాలు కలుగుతాయని సూచన. 


తే. అరుణములు ఘూర్ణితంబులు నైన లోచ । నములు మెజియ మహోగ్రదండము ధరించి 
తిరుగు నొక్కొక్కచోటను దృశ్యుండగుచు । నంతకుం డిదె యదె తో(చె ననంగ నధిప! 17 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! (వినుము); అరుణములు= ఎధ్రనివి; ఘూర్లితంబులు+ఐన= గుం([డ్రంగా తిరిగేటటువంటి; 
లోచనములు మెజయన్‌= కళ్ళు ప్రకాశిస్తుండగా; మహోగ్రదండము ధరించి= భయంకరమైన దండాయుధాన్ని ధరించి; అంతకుండు= 
యముడు; ఒక్కొక్కచోటను= అక్కడక్కడా; దృష్యండగుచున్‌= కనిపిస్తూ; ఇదె అదె తోంచెన్‌+అనన్‌= ఇక్కడ కనిపించాడు, 
అక్కడ కనిపించాడు అని (భ్రమించేటట్టు; తిరుగున్‌= తిరుగుతాడు. 


తాత్సర్యం: ఎట్టని గుండ్రంగా తిరిగే కళ్ళు ప్రకాశిస్తుండగా మహా భయంకరమైన దండాన్ని ధరించి యముడు 
ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ కనిపించినాడనేటట్టుగా ఒక్కొక్కచోట కనబడుతూ తిరుగుతూనే ఉన్నాడు. 


విశేషం: అంతాన్ని సంఘటించే వాడు కాబట్టి యముడికి అంతకుడని పేరు. అతడి చేతనున్న దండము-కాలదండం, కాలపాశమనీ 


అంటారు. 
ద్వారకాపురంబున మహోత్సాతము లనేకములు పుట్టుట (సం.16-3-2) 


క. నీలపింగళ దేహమాఖీల భంగి । కముగ నమ్మెయి వర్తించు జముండు సకల 
వృష్టి భోజాంధకోత్సాది విహరణమున । మునుల శాపంబు ప్రేరేంప మనుజనాథ! 18 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; మునులశాపంబు (ప్రేరే(పన్‌= మునులశాపం ్రేరేపించగా; వృష్టిభోజ+ అంధక+ఉత్సాది 
విహరణమునన్‌= యాదవులను నాశనం చెయ్యటం అనే (క్రీడలో భాగంగా; జముండు= యముడు; నీలపింగళదేహము= నలుపు 
పసుపువన్నెలు గల శరీరం; ఆభీల భంగికముగన్‌= భయాన్ని సృష్టించే విధంగా; ఆ+మెయిన్‌= ఆ రీతిలో; వర్తించున్‌= తిరగటం 
మొదలుపెట్టాడు. 


తాత్పర్యం: యాదవులను చంపటమనే ఆట మొదలు పెట్టాడా!-అన్నట్టుగా యముడు నలుపు, పసుపు వన్నెలు కలిసిన 
(గోరోచన వర్షమని కూడా అంటారు) విచిత్ర దేహకాంతితో భయాన్ని కలిగించే రీతిలో అట్లా తిరగటం ప్రారంభించాడు. 


సీ, చిలుకలు గూబల యెలు(గుల చందంబు । దోంపంగ నజిచు రాత్రులను దినము 
లందును నక్కల యట్లు మేకలు గూయు । మొదవు పిండునకు గాడిదలు పుట్టు; 
ముంగుల కుదయించు మూషికంబులు గుక్క! లెల్లను బిల్లుల నీను; బలుండు 
హరియును దక్కంగ యాదవ నివహంబు । బ్రాహ్మణప్రతతికి బాధసేయు 


తే. గురుల కవమాన మొనరించు. దిరుగు లజ్జ । విడిచి యభిలాషముల వెంట విభుల పంపు 
సేయ కున్మార్గ్ణముల( దమ చిత్తములకు । వచ్చినట్ల వర్తింతురు వనిత; లధిప! 19 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! రాత్రులనున్‌= రాత్రివేళలలో; చిలుకలు గూబల ఎలుగు చందంబుదో(పంగన్‌= చిలుకలు 
గూబల అరుపులవలె; కూయున్‌= కూస్తుంటాయి; దినములందునున్‌= పగటివేళలలో; నక్కల+అట్టు మేకలు కూయన్‌= 
నక్కలవలె మేకలు అరుస్తుంటాయి; మొదవు పిండునకున్‌= ఆవుల సమూహానికి; గాడిదలు+పుట్టున్‌= గాడిదలు పుట్టుతున్నాయి; 
ముంగులకున్‌= ముంగినలకు; మూషికంబులు+ఉదయించున్‌= ఎలుకలు పుట్టుతున్నాయి; కుక్కలెల్లను= కుక్కలన్నీ; 
పిల్టులన్‌+-ఈనున్‌= పిల్లులను ఈనుతున్నాయి; బలుండు హరియున్‌ తక్కంగన్‌= బలరాముడు శ్రీకృష్ణుడు తప్ప; (తక్కిన) 
యాదవ నివహంబు= యాదవ సమూహం; బ్రాహ్మణప్రతతికిన్‌= (బ్రాహ్మణుల సమూహానికి; బాధ+చేయున్‌= ఏదో ఒక బాధను 
కల్పిస్తోంది; గురులకున్‌= గురువులకు; అవమానము+ ఒనరించున్‌= అవమానం కలిగిస్తోంది; లజ్ఞవిడిచి తిరుగున్‌= సిగ్గు విడిచిపెట్టి 
తిరుగుతోంది; అభిలాషములవెంటన్‌= ఇచ్చవచ్చిన కోరికల వెంబడి; వనితలు= యాదవ'స్రీలు; విభులపంపు+చేయక= భర్తల 
ఆనను లెక్కచేయకుండా; ఉన్మార్గములన్‌= చెడునడతలతో; తమ చిత్తములకున్‌= తమ మనసులకు; వచ్చినట్టు+అ= ఇష్టమయిన 
రీతిలో; వర్తింతురు= తిరుగుతున్నారు. 


తాత్పర్యం: రాత్రివేళలలో చిలుకలు గూబలవలె కూస్తున్నాయి. పగటివేళలలో మేకలు నక్కలవలె అరుస్తున్నాయి. 
ఆవులకు గాడిదలు పుట్టుతున్నాయి. ముంగిసలకు ఎలుకలు జన్మిస్తున్నాయి. కుక్కలు పిల్లులను ఈనుతున్నాయి. 
బలరాముడు కృష్ణుడు తప్ప తక్కిన యాదవులు పాపకార్యాలు చేయటం మొదలుపెట్టారు. బ్రాహ్మణులను బాధిస్తున్నారు, 
గురువులను అవమానిస్తున్నారు. సిగ్గువదలి కోరికల వెంబడి పరుగెత్తుతున్నారు. యాదవస్తీలు భర్తలను లెక్కచేయటం 
మాని, మదించి ఇష్టంవచ్చిన రీతిలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 


విశేషం: చిలుకలు గూబలవలె కూయటం, ఇత్యాదులు అసంభవాలు. ప్రకృతి గతి వికటించిందని అర్థం. గో బ్రాహ్మణులకు 
ఎక్కడ బాధ కలుగుతుందో అక్కడ అధర్మం పుట్టిందని వైదిక సంప్రదాయం చెప్పుతుంది. గురువులను అవమానించటంచేత 
యాదవులలో వివేకం పోయిందని అర్థం. స్రీలు శీలం కోల్పోయినందువలన వారిని కాపాడగల పాతివ్రత్యబలం కూడా నళించిందని 


అరం. 
యణ 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 597 

క. అనలములు హోమకాలం । బున నానాభూతవర్ణములతోడ శిఖల్‌ 

మనుజేశ్వర! వామావ । ర్హన మొంద6గ నుగ్రగంధ రౌద్రంబు లగున్‌. 20 
ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= రాజా!; హోమకాలంబునన్‌= హోమంచేసే సమయంలో; అనలములు= అగ్నులు; నానాభూత 
వర్లములతోడన్‌= చిత్రవిచిత్రమైన రంగులు కలవిగా; శిఖల్‌= జ్వాలలు; వామ+ఆవర్తనము+ఒందంగన్‌= అప్రదక్షిణంగా తిరుగుతూ 
పైకి లేవగా; ఉ(గ్ర= భయంకరంగా; గంధ= వాసన కలిగి; రౌద్రంబులు+అగున్‌= భీతిని పుట్టిస్తున్నాయి. 
తాత్పర్యం: హోమకాలంలో అగ్ని నానా వర్ణాలతో భీకరంగా ప్రకాశిస్తున్నది. జ్వాలలు అప్రదక్షిణమార్గంలో పైకి లేస్తూ 

(ac) అవి యె గి న — 

దుర్వాసనతో భీతిని కలుగజేస్తున్నాయి. 
విశేషం: శుభకార్యాలకు ప్రదక్షిణమార్గం (ఎడమవైపునుంచి కుడివైపు తిరగటం), అశుభకార్యాలలో అ(ప్రదక్షిణం (దీనినే 
అపసవ్యమంటారు-కుడివైపు నుండి ఎడమవైపు తిరగటం) వైదిక సంప్రదాయంలో ఉన్నది. అగ్నిజ్వాల అపసవ్యం కావటం అమంగళాన్ని 
సూచిస్తుంది. 
క. విను కూడుగూరపాకము । గనుంగొని ప్రొయివాపి డింపంగా నప్పు డసం 

జనితములై ప్రువ్వులు గల । గొన మిలమిల మెదలునందు. గురుకులముఖ్యూా! 21 


ప్రతిపదార్థం: కురుకులముఖ్యా!= కురుకులంలోని రాజులలో (శ్రేష్టుడా!; విను= ఇంకా ఏం జరిగిందో చెప్పుతాను వినుము; కూడుగూర= 
అన్నము, కూరలు; పాకము కనుంగొని= ఉడికింది తెలిసికొని; ప్రాయి+పాపి= పొయ్యినుండి దూరంగా; డింపంగాన్‌= (క్రిందికి దించగా; 
అప్పుడు+అ= అప్పుడే; సంజనితములు+ఐ= పుట్టినవై; ప్రవ్వులు= పురుగులు; కలగొనన్‌= అంతటా; అందున్‌= ఆ ఆహారంలో; 


మిలమిల= మిలమిల లాడుతూ; మెదలున్‌= మెదలుతూ కనిపిస్తుంటాయి. 


తాత్సర్యం: అన్నం, కూరలు ఉడికాక పొయ్యినుంచి ఒకవైపు దింపుతుంటే మరోవైపు అప్పటికప్పుడే అందులో 
పురుగులు పుట్టుతున్నాయి. ఆ ఆహారంలో అంతటా వ్యాపించి భీతి కలిగించేటట్లు మిలమిలలాడుతూ 
మెదలుతున్నాయి. 


సీ. అనుదినంబును నిట్టు లశుభసూచకములు । దోంపంగ సర్వవిదుండు కృష్ణు 
డంతరంగమున సమాలోచనము చేసి । గాంధారి పుత్రశోకమున( జేసి 
కోపంబు గదిరిన శాపంబు ముప్పది । యాఅవునే డెల్ల యాదవులకు 
నాశ మన్యోన్యహననమున నగుటకు । నిచ్చె నిష్టించి; యయ్యేండు వచ్చె 


తే. దప్పదది ఫలించు; దానికి తీర్థ స । మీప భూమియైన మేలుగాదె!' 
యని నరేంద్ర! యమ్మహాత్తు( డీ భంగి నూ । హించి తెటి(గు నిశ్చయించెం దివిరి. 22 
ప్రతిపదార్థం: నర+ఇంద్ర!= ఓ రాజా! ఇట్టులు= ఈ విధంగా; అనుదినంబునున్‌= ప్రతిరోజూ; అశుభ సూచకములు= అశుభాన్ని 


సూచించే సంఘటనలు; తోయంగన్‌= జరుగుతూ ఉండగా; సర్వవిదుండు కృష్ణుండు= అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు; అంతరంగమునన్‌= 
మనసులో; సమాలోచనము చేసి= బాగా ఆలోచించి; గాంధారి= గాంధారీదేవి; పుత్రశోకమునన్‌+చేసి= పుత్రశోకంచేత; కోపంబు 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


కదిరినన్‌= కోపం పుట్టగా; ముప్పదియాజవు నేండు= ముప్పై ఆరవసంవత్సరంలో; ఎల్ల యాదవులకున్‌= యాదవులందరికీ; 
అన్యోన్య హననమునన్‌= ఒకరినొకరు చంపుకొనటంద్వారా; నాశము+అగుటకున్‌= నాశనమవటానికి; నిష్టించి= తన పాతివ్రత్యబల 
నిష్టతో; శాపంబున్‌+ఇచ్చెన్‌= శాపమిచ్చింది; ఆ+ఏండు వచ్చెన్‌= ఆ సంవత్సరం వచ్చింది; అది తప్పదు= ఆ శాపం తప్పిపోదు; 
ఫలించున్‌= ఫలించి తీరుతుంది; దానికిన్‌= అట్లా చావటానికైనా; తీర్ధ సమీపభూమి ఐనన్‌= పుణ్యతీర్థ సమీప భూమి అయితే; 
మేలు కాదె!= మేలు కదా!; అని ఆ+మహాత్ముండు= అని ఆ శ్రీకృష్ణుడు; ఈ భంగిన్‌+ఊహించి= ఈ విధంగా ఆలోచించి; 
తివిరి= పూనికతో; తెణంగున్‌= ఒక కర్తవ్యాన్ని; నిశ్చయించెన్‌= నిశ్చయించాడు. 


తాత్సర్యం: ఇట్టా ప్రతిరోజూ ద్వారకలో ఏదో ఒక అశుభసూచకమైన సంఘటన జరుగుతూనే ఉన్నది. దానిని గమనించిన 
కృష్ణుడు పూర్వ పుత్రశోకంతో గాంధారికి కోపం కలుగగా ఇచ్చిన శాపాన్ని స్మరించాడు. “ఇక ముప్పై ఆరు సంవత్సరాలకు 
యాదవులంతా ఒకరినొకరు చంపుకొని నాశనమౌతారని ఆ పతివ్రత శపించింది. ఆ సంవత్సరం రానే వచ్చింది. ఇక 
యాదవనాశం తప్పదు. అట్లా జరగటానికైనా ఒక పుణ్యక్షేత్ర సమీపభూమి అయితే మంచిదని ఒక నిశ్చయానికి 
వచ్చాడు. 


విశేషం: భారతంలో కాలవేదులు శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు. వారికి భవిష్యత్తులో జరగబోయేది తెలుసును. శ్రీకృష్ణుడు విశేషించి 
సర్వవేత్త. భగవదవతారం కాబట్టి అన్నీ తెలిసినవాడయ్యాడు. పాండవకౌరవ యుద్దానికి కూడా వ్యాసుడు ధర్మక్షేత్రాన్నే రంగంగా 
నిర్ణయించాడు. దుషృృతకర్ములకు కూడా పరమగతిని ప్రసాదించే దివ్యక్షేత్రమట కురుక్షేత్రం. అట్లాగే కృష్ణు డిక్కడ సముద్రతీరాన్ని 
నిశ్చయించాడు. 


ఆ. అట్లు నిశ్చయించి, యాదవ నివహక్ష। యంబు దివ్యబుద్ది నరసి యపర 
దివసకలిత మగుటం దెల్లంబుగాం గని । కొని యతండు పెద్ద కొలువులోన. 23 
ప్రతిపదార్థం: అట్టు నిశ్ళయించి= ఆ విధంగా నిర్ణయించుకొని; యాదవనివహక్షయంబున్‌= యాదవసమూహనాశనాన్ని; 


దివ్యబుద్దిన్‌+అరసి= దివ్యబుద్దితో కనుగొని; అపరదివసకలితము+అగుటన్‌= మధ్యాహ్నకాలంతో కూడుకొనటాన్ని; తెల్లంబుగాన్‌ 
కనికొని= స్పష్టంగా గుర్తించి; అతండు= ఆ కృష్ణుడు; పెద్దకొలువులోనన్‌= పేరోలగంలో. 


తాత్పర్యం: ఇట్లా నిర్ణయించుకొన్నవాడై శ్రీకృష్ణుడు తన దివ్యబుద్దితో యాదవుల క్షయాన్ని గుర్తించాడు. మధ్యాహ్న 
సమయం కావటంతో రాజసభలో ఇట్టా ప్రకటించాడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


ఉ. “జాతర సేయంగా వలయు సర్వజనంబులు నంబురాశికిన్‌ 

బ్రాతిగ భక్తితోడ' నని బంధుల కెల్లను జెప్పి, వీట వి 

ఖ్యాతిగ నప్పు సాటుటకు నర్గుని( బంచిన ఘంటికాస్వనో 

పేతము గాగ వా( డెలమి( బెద్దయెలుంగున. జాటె నెల్లెడన్‌. 24 
ప్రతిపదార్థం: సర్వజనంబులన్‌= జనులందరూ; (బ్రాతిగన్‌= ఘనంగా; భక్తితోడన్‌= భక్తితో; జాతర చేయంగాన్‌ వలయున్‌= 


జాతరచేయాలని; బంధులకెల్లనున్‌+చెప్పి= బంధువులందరికీ చెప్పినవాడై; అప్లు= ఆ సమయంలోనే; వీటన్‌= నగరంలో; విఖ్యాతిగన్‌= 
అందరికీ తెలిసేలా; చాటుటకున్‌= చాటింపు వేయటానికి; అర్హునిన్‌= తగినవాడిని; పంచినన్‌= పంపగా; వా(డు= ఆ చాటింపు 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 599 


వేసే మనిషి ఘంటికాస్వన+ఉపేతము కాంగన్‌= గంటవాయించుకొంటూ; పెద్ద ఎలుంగునన్‌= పెద్ద గొంతుతో (గట్టిగా అరుస్తూ); 
ఎల్ల+ఎడన్‌= అన్నిచోట్లా; చాటెన్‌= చాటింపు వేశాడు. 


తాత్సర్యం: 'మన ద్యారకావాసులందరూ గొప్పగా, భక్తియుక్తులై జాతర చేయాల్సి ఉన్నది' అని సమీపంలోని బంధువులకు 
చెప్పి, ఆ వార్తను నగరంలో చాటింపు వేయటానికి తగినవాడిని పురమాయించాడు. వాడు గంటవాయించుకొంటూ 
పెద్దగొంతుతో నగరంలో అన్ని వీథులలోనూ ఈ వార్తను చాటాడు. 


విశేషం: యాదవులకు గిరిమఖము (కొండపూజ) చాలా (ప్రధానమని హరివంశం చెప్పుతున్నది. అట్టాగే సము(ద్రపూజ కూడా 
ప్రధానమని ఈ సందర్భంవలన తెలుస్తున్నది. 


సీ ఆరేయింగల నెల్లవారును గోరదౌ । డలును నల్లని మేను గల నెలంత 
యొక్కత యిలు సొచ్చి యువిదల నీడిచి। కొని పోవ శ స్తాస్తకోటి కేతు 
అరా! 
చయమును భూషణ సమితియు రాక్షసు | లపహరింప6గ6 గని రపరదినము 
నందగ్నిదత్తంబు నబ్బనాభంబును । నైన కృష్ణుని చక్రమద్ధుతముగ 


ఆ. నెగసి యఖిలజనులు నీక్షింప దివమున । కరిగె; నమ్మహాత్ము గరుడకేత 
నంబు6దోన చనియె నరవర! రోహిణీ ।; తనయు తాటిసిడము ననుసరించె. 25 


ప్రతిపదార్థం: నరవర!= రాజా[ ఆ రేయిన్‌= ఆ రాత్రిలో; కలన్‌= స్వప్నంలో; ఎల్లవారును= అందరూ; కోరదౌడలునున్‌= 
భయంకరమైన దౌడలూ; నల్లనిమేనున్‌= నల్లటిదేహమూ; కల నెలంత+ఒక్కత= ఉన్న (స్తీ ఒకతె; ఇలు+చొచ్చి= ఇంటిలోనికి 
ప్రవేశించి; ఉవిదలన్‌= (స్త్రీలను; ఈడిచికొని పోవన్‌= లాగుకొనిపోవగా; రాక్షసులు; శస్తాస్త కోటి కేతుచయమునున్‌= శస్త్రాస్త 
సమూహాన్ని, టెక్కెముల సముదాయాన్ని; భూషణసమితియున్‌= ఆభరణాల మొత్తాన్ని; అపహరింప(గన్‌= దొంగిలించుకొని పోవటాన్ని; 
కనిరి= చూచారు; అపరదినమునన్‌= మరుసటిరోజున; అగ్నిదత్తంబున్‌= అగ్నిదేవుడు ప్రసాదించిందీ; అబ్బనాభంబునున్‌+ఐన= 
పద్మనాభమయినదీ అయిన; కృష్ణుని చక్రము= శ్రీకృష్ణుడి చక్రం; అద్భుతముగన్‌+ఎగసి= అద్భుతంగా ఆకసంలోనికి ఎగిరి; 
అఖిలజనులున్‌+ఈక్షింపన్‌= జనులందరూ చూస్తుండగా; దివమునకున్‌+అరిగెన్‌= స్వర్గానికి వెళ్లిపోయింది; ఆ+మహాత్ము= ఆ 
మహాత్ముడైన శ్రీకృష్ణుడి యొక్క; గరుడకేతనంబును= గరుడధ్వజం కూడా; తోన్‌+అ+చనియెన్‌= దాని వెంబడే వెళ్ళిపోయింది; 
రోహిణీ తనయు+తాటిసిడమున్‌= బలరాముడి తాళధ్వజం కూడా; అనుసరించెన్‌= శ్రీకృష్ణుడి గరుడకేతనాన్ని వెంబడించి వెళ్ళింది. 


తాత్సర్యం: ఆ రాత్రి కలలో అందరూ చూస్తూ ఉండగా భయంకరమైన దౌడలు, నల్లటి దేహంగల ఒక స్త్రీ ఇళ్ళలోకి 
చొరబడి స్త్రీలను లాగికొని పోయింది. రాక్షసులు యాదవుల శ(స్తాస్రాలను, జెండాలను, ఆభరణములను దొంగిలించుకొని 
పోయారు. ఆ మరుసటిరోజున శ్రీకృష్ణుడి చక్రం ఉన్నట్టుండి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. వెంబడి స్వామియొక్క 
గరుడధ్వజం కూడా వెళ్ళిసోయింది. వాటివెంటనే బలరాముడి తాటిజెండా కూడా స్వర్గాన్ని చేరుకొన్నది. 


విశేషం: ఇళ్ళలోకి ప్రవేశించిన స్త్రీ అమంగళస్వరూపయైన జ్యేష్టాదేవి. స్రీలు మాంగల్యస్వరూపలు కాబట్టి వాళ్ళను చెరబట్టింది. 
అంటే యాదవరాజ్యలక్ష్మి అపహరించబడిందని అర్థం. చక్రాద్యాయుధాలకు భూలోకంలో ఇక పనిలేదు కాబట్టి అవికూడా స్వర్గాన్ని 
చేరుకొన్నాయి. 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. వినుము సుగ్రీవమును శైబ్యమును వలాహ । కంబు మేఘపుష్పంబు నాం గలుగునట్టి 

వాహనంబులతో. గూడ వాసుదేవు । తేరు తదవసరంబున దివికి నరిగె. 26 
ప్రతిపదార్థం: వినుము= ఇంకా ఏం జరిగిందో చెప్పుతాను వినుము; సుగ్రీవమును= సుగ్రీవం; శైబ్యమును= శైబ్యం; వలాహకంబున్‌= 
వలాహకం; మేఘపుష్పంబు= మేఘపుష్పం; నాన్‌ కలుగునట్టి= అనే పేర్చున్న;ు వాహనంబులతోన్‌+కూడన్‌= వాహనాలతో కూడ; 
వాసుదేవు తేరు= కృష్ణుడి రథం; తద్‌+అవసరంబునన్‌= ఆ సమయంలో; దివికిన్‌+అరిగెన్‌= స్వర్గానికి వెళ్ళిపోయింది. 
తాత్పర్యం: ఆ సమయంలో సుగ్రీవం, శైబ్యం, వలాహకం, మేఘపుష్పకం అనే నాలుగు గుర్రాలు కలిగిన శ్రీకృష్ణుడి 
రథం ఆకాశమార్గంలో స్వర్గానికి చేరిపోయింది. 
కు “'వెడలుండు తీర్థయాత్రకు । గడువేగం' బనిరి సురలు గగనంబున న 

ప్పుడు సువ్యక్తముగా నె । క్కుదెలుంగులు సెల(గ రాజకులమౌళిమణీ! 27 
ప్రతిపదార్థం: రాజకులమౌళిమణీ!= చంద్రవంశ శ్రేష్టుడా!; గగనంబునన్‌= ఆకాశంలో; అప్పుడు= ఆ సమయంలో; సురలు= 
దేవతలు; సువ్యక్తముగాన్‌= బాగా వినిపించేటట్టు; ఎక్కుడు+ఎలుంగులు= పెద్దశబ్దాలు; చెలంగన్‌= వ్యాపించగా; తీర్ణయాత్రకున్‌= 
సము[ద్రయా(త్రకై; కడువేగంబు= తొందరగా; వెడలుండు+అనిరి= బయలుదేరండి అన్నారు. 
తాత్సర్యం: అప్పుడు ఆకాశంలో నిలబడి దేవతలు స్పష్టంగా వినిపించేటట్లు పెద్దశబ్దాలతో 'సముద్రయాత్రకు 
బయలుదేరండి” అని యాదవులను ప్రబోధించారు. 
క అవి గనియు వినియు నులుకక । సవరణ లొప్పార నపు డసంభ్రములై యా 

దవులు మనోజ్ఞములగు సీ | ధువులును మాంసములు వేడ్కతో నింటింటన్‌. 28 


ప్రతిపదార్థం: అవి= ఆ అద్భుతదృశ్యాలను శబ్దాలను; కనియున్‌= చూచీ; వినియున్‌= వినీ (కూడా); ఉలుకక= బెదరక; అపుడు; 
యాదవులు= యాదవులందరూ; ఇంటింటన్‌= (ప్రతి ఇంటిలోనూ; అసం(భ్రములై= వేగిరపాటులేకుండా; మనోజ్ఞములు+అగు= 
ఇంపైన; సీధువులునున్‌= మద్యాలు; మాంసములున్‌= రకరకములైన మాంసాలు; సవరణలు+ఒప్పారన్‌= వాహనాద్యాభరణాలు 


అతిశయించగా, 


తాత్పర్యం: అట్టా చ(క్రాద్యాయుధాలు మాయమవటాన్ని చూచినా, దివ్యశబ్దాలను విన్నా ఆ యాదవులలో ఏ కదలికా 
లేదు. ఏ తొందరపాటూ లేదు. ప్రతి ఇంటిలోనూ చాలా ఇంపైన మద్యాలు, మాంసాలు, వాహనాద్యాభరణాలు 
సమకూర్చుకొనే ప్రయత్నాలలో పడ్డారు. 


యాదవు లందణు. గృష్ణసహితులై సము ద్రతీరమునకు( బోవుట (సం.16-4-6) 


(ఈక 


సమకట్టికొనుచు భోజ్యములు భక్ష్యంబులు । నానావిధముల నొనర్షికొనుచు 
క్షీరశర్కరలును ఘృతబహుభంగిక । వ్యంజనంబులు వివిధాన్నపాన 

ములును నక్షత గంధములును బుష్పంబులు । గావించుకొని బలుగావళులును 
దలమోపులును బండ్లు. దమతోడ నొప్పారి । చనుదేరం గరులు నశ్వములు నరద 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 601 
తే. ములు నలంకార విరచనములు నుదాత్త । లలితరేఖంబు లగు మాల్యములును భూష 
ణములు నాలేపనములు వస్త్రములు వింత । చెన్ను సేయం జేష్టలు విలసిల్లుచుండ. 29 


ప్రతిపదార్థం: సమకట్టికొనుచున్‌= సిద్దం చేసికొంటూ; నానావిధములన్‌= చాలా రకాలుగా; భోజ్యములున్‌= ఆహారాలు; భక్ష్యములున్‌= 
పిండివంటులు; ఒనర్చి కొనుచున్‌= తయారు చేసికొంటూ; క్షీర= పాలు; శర్కరలును= చక్కెర; ఘృత= నెయ్యి; బహుభంగిక 
వ్యంజనంబులు= వివిధాలైన కూరలు; వివిధ+అన్నపానములునున్‌= రకరకాలైన అన్నాలు, పానీయాలు; అక్షత= అక్షతలు; 
గంధములునున్‌= చందనాదులను; పుష్పంబులున్‌= పూలు; కావించుకొని= తయారు చేసికొని; తమతోడన్‌= తమతో; 
పలుకావళులునున్‌= అనేకములైన కావళ్ళు; తలమోపులునున్‌= తలమీద మోసేవి; బండ్లున్‌; ఒప్పారి= వైభవోపేతంగా; చనుదేరన్‌= 
బయలుదేరగా; కరులున్‌= ఏనుగులూ; అశ్వములున్‌= గుర్రాలూ; అరదములున్‌= రథాలూ; అలంకార విరచనములున్‌= వివిధ 
రీతులలో చేసిన అలంకారాలు; ఉదాత్త= మనోజ్ఞంగా; లలిత= సుకుమారంగా; రేఖంబులు+అగు= వరుసలలో అలంకరించిన; 
మాల్యములునున్‌= పూలహారాలు; భూషణములున్‌= నగలు; ఆలేపనములున్‌= పూసుకొనటానికి పనికివచ్చే సుగంధ[ద్రవ్యాలూ 
(చందన గంధాదిరూపంలో ఉన్నవి); వస్త్రములున్‌= బట్టలూ; వింతచెన్ను+చేయన్‌= వింతశోభను కూర్చగా; చేష్టలు= యాదవుల 
జానపదీయాలైన కార్యకలాపాలు; విలసిల్లుచున్‌+ఉండన్‌= విజృంభిస్తూ ఉండగా. 


తాత్సర్యం: రకరకాలుగా అన్నాదులు వండారు; పిండివంటలు చేశారు. పాలు, చక్కెర, నెయ్యి, రకరకాలైన సాధకాలు, 
పానీయాలు సిద్దం చేసికొన్నారు. అక్షతలు, గంధం, పూలు, ఇవన్నీ ఎత్తుకొన్నారు. వీటిని కావళ్ళుగా, తలమోపులుగా 
సిద్ధంచేసి వైభవోపేతంగా బయలుదేరారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు-వీటికి చేసిన వివిధాలైన అలంకారాలు, అత్యంత 
మనోహరంగా దిగవేసిన పూలహారాలు, వాళ్ళు పెట్టుకొన్న నగలు, పూసుకొన్న సుగంధలేపనాలు, ధరించిన రంగురంగుల 
బట్టలు ఒకవింత శోభను కూర్చాయి. యాదవులకు సహజమైన కార్యకలాపాలు విజృంభించాయి. 


క. తన రథము లేమి నొండొక । ఘనరథమును దారుకుండు గైకొని యెలమిన్‌ 

గొనిరా వెడవెడ గైసే । సిన కృష్ణుండు నిర్వికారచిత్తత వెడలెన్‌. 30 
ప్రతిపదార్థం: తన రథము లేమిన్‌= తన రథం (స్వర్గానికి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడది) లేకపోవటంచేత; దారుకుండు= 
శ్రీకృష్ణుడి సారథి; ఒండొక= మరొక; ఘనరథమును= పెద్దతేరును; కైకొని= తీసికొని; ఎలమిన్‌= ఉత్సాహంతో; కొనిరాన్‌= 
కొనిరాగా; వెడవెడ= అతిస్వల్పంగా; కైసేసినన్‌= అలంకరించగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; నిర్వికారచిత్తతన్‌= ఏ వికారమూలేని 
మనస్సుతో; వెడలెన్‌= బయలుదేరాడు. 
తాత్పర్యం: శ్రీకృష్ణుడి రథం అదృశ్యమైపోయినందువలన దారుకుడు మరో పెద్ద తేరును పట్టుకు వచ్చాడు. దానికి 

(ac) తా లు యు 

ఆదరబాదరగా చాలా స్వల్పంగా అలంకారం చేశాడు. రథం సిద్దమయింది. కృష్ణుడు కూడా ఏ వికారంలేని మనస్సుతో 
బయలుదేరాడు. 


విశేషం: శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. అందువలననే ఆయనలో సంకల్పవికల్పాలతో కూడిన ఏ వికారాలూ లేవు. ఈ సమాధిస్థితిలో 
ఉండి నిర్వికారంగా కాగల వింతలు చూడటానికి బయలుదేరాడని అర్థం. 


ఆ. తొడవు చీర పూంత తొంటియట్టులు గాంగ । నేమి వాహనంబు నెక్కకించు 
కేని వికృతి లేని హృదయంబు మిత్ర సం । భాషణంబుం గలిగి బలుండు వెడలె. 31 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: బలు(డు= (ఇక) బలరాముడు; తొడవు= నగలు; చీర= బట్టలు; పూ(త= చందనాది లేపనాలు; తొంటి+అట్టులు+కా 
గన్‌= మునుపటివలెనే ఉండగా (అంటే కొత్తగా ఏ అలంకారమూ చేసికొనలేదని అర్థం); ఏమి వాహనంబున్‌+ఎక్కక= ఏ వాహనాన్ని 
అధిరోహించకుండానే; ఇంచుక+ఏని= కొంచెంకూడా; వికృతిలేని హృదయంబు= వికారంలేని మనసు; మిత్రసంభాషణంబున్‌+కలిగి= 


మిత్రులతో సంభాషణ కలిగి; వెడలెన్‌= బయలుదేరాడు. 


తాత్సర్యం: ఇక బలరాముడు కూడా అట్లాగే బయలుదేరాడు. ఏ నగలూ కొత్తగా పెట్టుకొనలేదు. ధరించిన వస్ర్తాలు 
మార్చలేదు. కొత్తగా ఏ సుగంధాలూ రాసుకొనలేదు. ఏ వాహనాన్ని ఎక్కలేదు. పాదచారిగానే బయలుదేరాడు. ఏ 
వికారమూ లేని మనసుతో, మిత్రులతో మాటాడి, బయలుదేరాడు. 


విశేషం: ఆదిశేషుడి అవతారం కాబట్టి రాముడివెంట లక్ష్మణుడివలె, కృష్ణుడివెంబడి బలరాముడూ కనిపిస్తాడు. అందుకే కృష్ణుడివలె 
ఈయనలోనూ హృదయవికారం లేదు. 


క. ఆందోళికాది వాహన । సందోహంబున నితాంత చారుత్వము చె 
న్నొంద(గ సమలంకృతలగు । సుందరు లేతేర విభవశోభిత భంగిన్‌. 32 


ప్రతిపదార్థం: ఆందోళికా+ఆది= పల్లకీలు మొదలైన; వాహన= వాహనాల; సందోహంబునన్‌= సమూహంలో; నితాంత= 
అత్యంతమైన, అధికమైన; చారుత్వము= సౌందర్యం; చెన్ను+ఒందంగన్‌= మిక్కిలిగా (ప్రకాశించగా; సమలంకృతలు+అగు= 
బాగా అలంకరించుకొన్న; సుందరి+లు= స్రీలు; విభవశోభిత భంగిన్‌= వైభవం (ప్రకాశించే రీతిలో; ఏతేరన్‌= బయలుదేరి రాగా. 


తాత్పర్యం: ఆ యాదవస్రీలు పల్లకీలలో బయలుదేరారు. వారు బాగా అలంకరించుకొన్నారు. ఈ స్త్రీల గుంపు 
బయలుదేరటంతో ఒక కొత్తశోభ ప్రకాశించింది. యాదవుల యాత్ర అట్లా శోభాయమానమైనదని అర్థం. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


చ. వెలువడి లీల నే(గి మును వేడ్కనొనర్షిన మేటి చప్పరం 

బుల నెలమిన్‌ మహార్దవము పొంత వసించిన నుద్దవుండు దా 

నలఘుతపం బొనర్షుటకునై విపినంబున కేంగువాండుగాం 

బలికిన దాని కొండొకండు వల్కడ కృష్ణుండు కాలవేదితన్‌. 33 
ప్రతిపదార్థం: వెలువడి= అట్టా ద్యారకనుండి బయలుదేరి; లీలన్‌= వైభవంతో; ఏ(గ= ప్రయాణంచేసి; మహార్షవము పొంతన్‌= 
సముద్ర సమీపంలో; మును= ముందుగానే; వేడ్కన్‌= ఉత్సాహంతో; ఒనర్చిన= ఏర్పాటుచేసిన; మేటి= గొప్పవైన; చప్పరంబులన్‌= 
పందిళ్ళలో; ఎలమిన్‌= సంతోషంతో; వసించినన్‌= ఉండగా; ఉద్దవుండు= శ్రీకృష్ణుడి మంత్రీ, పురోహితుడూ ఐన ఉద్ధవుడు; 
తాను; అలఘుతపంబు= గొప్ప తపస్సు; ఒనర్చుటకున్‌+ఐ= చేయటం కోసమై; విపినంబునకున్‌= అడవికి; ఏ(గువా(డుగాన్‌= 
వెళ్ళుతున్నట్టుగా; పలికినన్‌= చెప్పగా; కృష్ణుడు; కాలవేదితన్‌= ముందుజరగబోయేది తెలిసినవాడు కావటంవలన; ఒండొకండు 
పల్కండు+అ= ఏమీ మాటాడలేదు. 
తాత్పర్యం: అట్లా ద్వారకనుండి బయలుదేరి యాదవులు మహావైభవంతో ప్రయాణం చేసి సము(ద్రతీరం చేరారు. 
అంతకుమునుపే అక్కడ వేసికొన్న పందిళ్ళ క్రింద అందరూ చేరారు. అపుడు శ్రీకృష్ణుడి మంత్రి, పురోహితుడు, 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 603 


మహాజ్ఞాని అయిన ఉద్దవుడు తాను తపస్సు చేసికొనటానికి అడవికి వెళ్తానన్నాడు. ముందు జరుగబోయేది తెలిసినవాడు 
కాబట్టి కృష్ణుడు ఏమీ పలుకలేదు. 
స్‌ (ac) 


వ. అంత బలుండునుం బోవ నిశ్చయించి చెప్పిన. 34 


ప్రతిపదార్థం: అంతన్‌= అప్పుడు; బలుండునున్‌= బలరాముడుకూడా; పోవన్‌= వెళ్ళటానికి; నిశ్చయించి చెప్పినన్‌= నిర్ణయించి, 


తెలుపగా. 


తాత్సర్యం: అప్పుడు బలరాముడు తానుకూడా బయలుదేరుతానని తన నిర్ణయం చెప్పగా. (తరువాతి పద్యంతో 
అన్వయం) 


చ. పలుకక మొక్కివీడుకొలుపంగ వనంబున కప్పురోహితుం 
డలఘు వినిశ్చయంబు వగ పంతయు మాన్వంగ6 బోయె నాతనిన్‌ 
హలధరు( డన్ఫ( బోయి వినయంబున భక్తియు( దోంప నయ్యనా 
కులు నటయుచ్చి యొక్కెడ నకుంఠితనిర్ణయ శాంతచిత్తు(దై. 35 


ప్రతిపదార్థం: పలుకక= (శ్రీకృష్ణుడు) ఏమీ మారు మాటాడకుండా; (మొక్కి= నమస్కరించి; వీడుకొలుపంగన్‌= వీడ్కోలు 
చెప్పగా; ఆ+పురోహితుండు= ఆ ఉద్ధవుడు; అలఘువినిశ్చయంబు= తన దృఢమైన నిర్ణయమే; వగపు+అంతయున్‌= దుః 
ఖాన్నంతటినీ; మాన్సంగన్‌= పోగొట్టగా; వనమునకున్‌= అడవికి; పోయెన్‌= బయలుదేరాడు; అతనిన్‌= ఆ ఉద్దవుడిని; హలధరు. 
డు= బలరాముడు, హలమును (నాగలిని) ఆయుధంగా ధరించినవాడు. అన్నన్‌+*పోయి= దిగబెట్టిరావటానికి బయలుదేరి; 
వినయంబునన్‌= వినయంతో; భక్తియున్‌+తో(పన్‌= భక్తి కూడా ప్రకటితంకాగా; ఆ+అనాకులున్‌= ఏ వ్యాకులతలేని ఆ ఉద్దవుడిని; 
అటన్‌+పుచ్చి= అడవిలో వదలి; ఒక్క+ఎడన్‌= ఒకచోట; అకుంఠిత= మొక్కపోని; నిర్లయ= నిర్ణయంగల; శాంతచిత్తు(డు+ఐ= 
శాంతమైన మనస్సు కలిగినవాడై. 


తాత్సర్యం: శ్రీకృష్ణుడు ఏమీ మాటాడకుండా వీడ్కోలు చెప్పాడు. ఉద్దవుడికి ఏర్పడిన ఆ దృఢనిర్ణయంతో అతడిలోని 
దుఃఖమంతా పోయింది. తపస్సుకై బయలుదేరాడు. అతడిని దిగబెట్టి వస్తానని బలరాముడు బయలుదేరి వినయంతో, 
భక్తితో ఏ వ్యాకులతా లేని ఆ మహానుభావుడైన ఉద్దవుడిని అడవిలో వదలి వచ్చి, మొక్కపోని శాంతమైన మనోభావంతో, 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క. “విను మొక్కండు నొక భూరుహ । మున మూలంబున నిరస్తమోహాంధత్వం 
బున వెలుంగు బుద్ది విజ్లే । య నిరూఢతం జేసి యుండె నాసీనుందై. 36 
ప్రతిపదార్థం: వినుము= రాజా వినుము!; ఒక్కండున్‌= ఒంటరిగా; ఒక భూరుహమున మూలంబునన్‌= ఒక చెట్టయొక్కమొదట్టో; 


నిరస్త= పోయిన; మోహ+అంధత్వంబునన్‌= అజ్ఞానమనే చీకటితో (అజ్ఞానం నశించగా); వెలుంగు= ప్రకాశిస్తున్న; బుద్ది= బుద్దిచేత; 
విజ్ఞేయ= తెలియదగిన తత్త్యమునందు; నిరూఢతన్‌+చేసి= నైపుణ్యం వలన; ఆసీనుండు+ఐ+ఉండెన్‌= కూర్చొని ఉన్నాడు. 


తాత్సర్యం: అట్లాంటి శాంతచిత్తంతో బలరాముడు ఒంటరిగా ఒక చెట్టుకింద కూర్చున్నాడు. ఆయనలోని మోహమనే 
చీకటి నశించింది; జ్ఞానజ్యోతి ప్రకాశించింది. (అంటే 'నాది”, 'నావారు' అన్న భావనలు నశించి “అహం(బ్రహ్మాస్మి'- 
అన్న మహావాక్యతత్త్య బోధ అయిందని అర్థం.) 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. భూమిసురావళేమహిత భోజనతంత్రము. దీర్వం బూని హృ 
ద్యామలరాజితంబులగు నట్లొనరించిన కూడుగూర లా 
కోమలు లాంగంగా గడంగి క్రో(తుల కన్నియు. బంచివెట్టి రు 
ద్దామవిహారలీల వసుధావర! యాదవు లేమి సెప్పుదున్‌? 37 


ప్రతిపదార్థం: వసుధావర!= ఓ భూపతీ; యాదవులు; భూమిసురావళీ= (బ్రాహ్మణుల; మహితభోజన తంత్రమున్‌= గొప్పదైన 
భోజన కార్యాన్ని; తీర్చన్‌+పూని= నిర్వహించాలన్న కోరికతో; హృద్య+అమల+రాజితంబులగు+అట్ల్టు= మదికింపై, నిర్మలములై, 
ఒప్పిదము లయ్యేటట్లు; ఒనరించిన= సమకూర్చిన; కూడుగూరలు= అన్నాలు, కూరలు; ఆ కోమలులు= ఆ స్ర్తీలు; ఆంగం 
గాన్‌= నిలుపగా; కడంగి= ప్రయత్నించి; (క్రో(తులకున్‌= కోతులకు; అన్నియున్‌= అన్నింటినీ; ఉద్దామ విహారలీలన్‌= అణచరాని 
విహారవిలాసంతో విజృంభణగా; పంచిపెట్టిరి= పంచిపెట్టారు; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పుదును? 


తాత్సర్యం: బ్రాహ్మణ భోజనసంతర్పణకొరకని చాలా రుచికరంగా అతిపవిత్రంగా వండిన పదార్థాలను, ఆడవారు 
అడ్డుపడుతున్నా ఆగకుండా యాదవులు చెలరేగి కోతులకు పంచిపెట్టారు. ఇక చెప్పవలసినది ఏముంది? 


నిశేషం: ఇంతకాలమూ (బ్రాహ్మణ సేవాతత్సరులుగా పుణ్యమార్జించిన యాదవులు తమ భార్యలు వారిస్తున్నా వినక (బ్రాహ్మణులకు 
వలసిన భోజనం కోతులకు పంచిపెట్టారు. అది తర్కానికి అందే విషయం కాదు. అందుకే భవిష్యత్తులో దొంగలబారిన 


పెట్ల 
లు 
పడారు. 
యి 


ల 


పదపడి గీత వాద్యగతిబంధురనృత్యము లుల్లసిల్లంగా 


నుదధికి నంచితాక్షత మహోత్తరగంధవిశిష్టపుష్ప సం 
పదలు బహుప్రకారములఈ. బ్రస్తుతి కక్కంగంబూజసేసి పెం 


పొదవ నివేద్య మిచ్చిరి సముజ్జ్వలహృద్య పదార్థకోటులన్‌. 38 


ప్రతిపదార్థం: పదపడి= పిమ్మట; గీతవాద్యగతి= పాటలకు, వాద్యాలకు తగినగతి ననుసరించి; బంధుర= రమ్యమైన; నృత్యములు; 
ఉల్లసిల్లంగాన్‌= (ప్రకాశిస్తూ ఉండగా; అంచిత= సుందరమైన; అక్షత= అక్షతలతోనూ; మహోత్తర= శ్రేష్టమైన; గంధవిశిష్ట= సుగంధ 

"శక నో! చం యూ ద ద క అజా ల 
పరిమళముతో కూడిన; పుష్పసంపదలు= పుష్పవైభవం; బహుప్రకారములన్‌= నానావిధాలుగా; (ప్రస్తుతికెక్కంగన్‌= పొగడ్తకెక్కునట్టుగా; 
ఉదధికిన్‌= సముద్రానికి; పూజచేసి; సముజ్ఞ్యల= మిక్కిలి (ప్రకాశిస్తున్న; హృద్య= మనోజ్ఞాలైన; పదార్థకోటులన్‌= భక్ష్యభోజ్యాది 
పదార్థ సముదాయాన్ని; పెంపు+ఒదవన్‌= వైభవంతో; నివేద్యము+ఇచ్చిరి= నైవేద్యం చేశారు. 


తాత్పర్యం: ఆ తరువాత రమ్యమైన గీతాలకు, వాద్యాలకు అనుగుణంగా మనోహరాలైన నృత్యాలు చేశారు. అందంగా 
అలంకరించిన అక్షతలతో, (శ్రేష్టమైన పరిమళంతో కూడిన పుష్పాలు ఒక గొప్పవైభవాన్ని సంతరించగా సముద్రానికి 
పూజలు చేశారు. మనోజ్ఞాలైన భక్ష్య భోజ్యాది పదార్థాలను మిక్కిలి వేడుకగా నైవేద్యం పెట్టారు. 


చ. విను తదనంతరంబ మదవిహ్వలభావము చేయ. జాలి యిం 
పొనరిన యాసవంబులు సముత్సుకతం గనకంపు( గోరలం 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 605 
గొని హరి సన్నిధానమున. గ్రోలిరి యాదవు లంతరంగ మో 
దనకరణంబులైన యుపదంశములం గొనుచున్‌ మహీశ్వరా! 39 


ప్రతిపదార్థం: మహీ+-ఈశ్వరా!= భూపతీ! రాజా!; విను= వినుము; తదనంతరంబు+అ= ఆ తరువాత; యాదవులు; సముత్సుకతన్‌= 
మిక్కిలి ఆసక్తితో; మద= కైపుచేత; విహ్య్వలభావము= అవయవాలను స్వాధీనం నుండి తప్పించే గుణం; చేయన్‌+చాలి= కలిగించగలిగి; 
ఇంపు+ఒనరిన= రుచికలిగిన; ఆసవంబులు= చెరకు, (ద్రాక్షలనుంచి తీసిన మత్తుపానీయాలు (కల్లు); కనకము+కోరలన్‌= 
బంగారుఛషకాలలో; కొని= తీసికొని; అంతరంగ= మనసుకు; మోదనకరణంబులు+ఐన= సంతోషాన్ని కలిగించే; ఉపదంశములన్‌= 
నంజుళ్ళను; కొనుచున్‌= తింటూ; (క్రోలిరి= త్రాగారు. 


తాత్పర్యం: ఆ తరువాత యాదవులు మిక్కిలి తమకంతో మత్తును కలిగించి, అవయవాలను స్వాధీనంనుండి తప్పించే 
గుణమున్న, బహురుచి కలిగిన మత్తుపానీయాలను బంగారుపాత్రలలో పోసుకొంటూ, శ్రీకృష్ణుని సన్నిధానంలోనే 
ప్రీతిని కలిగించే నంజుళ్ళను తింటూ బాగా (త్రాగారు. 


నిశేషం: కల్టుకున్న ఈ 'విహ్యల' భావంచేతనే తరువాత యాదవులు ఒకరిని ఒకరు తిట్టుకొన్నారు. కొట్టుకొన్నారు. చంపుకొన్నారు. 
అందుకే సురాపానాన్ని తమోగుణాన్ని కలిగించే పనిగా పూర్వికులు నిషేధించారు. 


తే. సాత్యకియుం గృతవర్మయు. జారుధేష్టు। డును గదుండును బ్రద్యుమ్నుడును మొదలుగ6 
గలుగు యాదవు లెల్లను గాంక్ష( బాన । విధి యొనర్షిరి పెల్లున విధివశమున. 40 


ప్రతిపదార్థం: విధివశమునన్‌= విధికి వశులై; సాత్యకియున్‌, కృతవర్మయున్‌, చారుధేష్టుండునున్‌, గదుండునున్‌, ప్రద్యుమ్నుం 
డునున్‌= సుప్రసిద్దులైన సాత్యకి, కృతవర్మ, చారుధేష్టుడు, గదుడు, ప్రద్యుమ్నుడు; మొదలుగన్‌+కలుగు= మొదలుగా గల; 
యాదవులు+ఎల్లనున్‌= యాదవులంతా; కాంక్షన్‌= మిక్కిలి కోరికతో; పానవిధి= తాగటం; ఒనర్భిరి= చేశారు. 


తాత్పర్యం: విధికివశులై సాత్యకి, కృతవర్మ, చారుధేష్లుడు, గదుడు, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవులంతా చేరి 
మిక్కిలి కోరికతో తాగారు. 


నిశేషం: విధివశమునన్‌ - అనే మాట చాలా ముఖ్యమైనది. సాత్యకి శ్రీకృష్ణుడికి తమ్ముడి వరుసలోనివాడు. ప్రద్యుమ్నుడు 
సాక్షాత్తు కుమారుడే. ఇట్లాగే ఇతరులూ మహావీరులు. ఉచితానుచితపరిజ్ఞానం కలిగినవారే. కాని విధి ప్రేరేపిస్తే ఎవరూ ఆగరని 


అర్హం. 
థి 
తే. వృష్టి భోజాంధకులు కురువీర! యిట్లు । రేగి మద్యపానం బొనరించి మదము. 
బొంది కేకిస లాడుచు6 బొందుపడని । పలుకు లెస(గంగం దిరిగి నవ్వులు సెలంగ. 41 
ప్రతిపదార్థం: కురువీర!= కురుశ్రేష్టుడా!; ఇట్టు= ఈ విధంగా; వృష్టి భోజ+అంధకులు= వృష్టి భోజ, అంధక వంశాలకు చెందిన 
యాదవ వీరులు; రే(గి= విజృంభించి; మద్యపానంబు= మత్తుపానీయాలను (త్రాగటం; ఒనరించి= చేసి; మదమున్‌+పొంది= 


మత్తులోనికి జారిపోయి; కేకిసలాడుచున్‌= పరిహాసాలాడుతూ, చప్పట్లు చరుస్తూ; పొందుపడని పలుకులు+ఎసంగంగన్‌= పొందులేని 
మాటలు పుట్టగా; తిరిగి= మరల; నవ్వులు+చెలంగన్‌= నవ్వులు విజృంభించగా. 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇట్టా వృష్టి, భోజ, అంధక వంశాలకు చెందిన వీరులంతా విజృంభించి, మద్యాన్ని బాగా పట్టించి మత్తులోకి 
జారిపోయారు. పరిహాసాలాడుతూ, వెకిలిగా నవ్వుతూ, (తరువాతి పద్యంతో అన్వయం). 


నిశేషం: మాటల పొందులేకపోవటం త్రాగినదాని ఫలితం. తరువాతి కథలో ఒకరినొకరు నిందించుకొనటంలో ఇది కనిపిస్తుంది. 
మద్యపాన దుష్పలితాలు ఇట్లాంటిచోట్ల మనం బాగా గమనించవచ్చును. 
(36) (36) 


సాత్యకి కృతవర్ములకు రోషజనకంబుగాం గలిగిన సంవాదము (సం.16-4-16) 


(ఈక 


ఉన్నార్గ వర్తులై యుండిరి వినుమట్టి; యవసరంబున ఘూర్ణితారుణంబు 
లయిన నేత్రముల సాత్యకి కృతవర్ముని ।; వదనంబు గను6గొని మద మెలర్వ 
నొద్ద నిల్చున్న ప్రద్యుమ్ను చే సజచుచు । నవమాన మేర్పడునట్టి భంగిం 
బెలుచ నవ్వి ' యరాతిబృందంబు నిద్రావ । శత్వంబు( బొందుట( జావువోని 


తే. దుష్టదశ నొంది యుండగ దుచ్చుడేని । నడరి వధియింపంగా€ జొర. డనిన రాజ 
తనయు( డంత పాపంబు సేయునె యితండు । పొడిచెనటె యిస్సిరో యిట్టి పోటు బోటె.” 42 


ప్రతిపదార్థం: వినుము= తరువాత జరిగినది చెప్పుతాను వినుము; ఉన్మార్గవర్తులు+ఐ ఉండిరి= ఇట్లా యాదవులంతా చెడుత్రోవ 
పట్టిన వారయ్యారు; అట్టి+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఘూర్లిత+అరుణంబులు+అయిన నేేత్రములన్‌= గుండ్రంగా 
తిరుగుతున్న ఎర్రని కండ్లతో; సాత్యకి; కృతవర్ముని; వదనంబున్‌ కనుంగొని= ముఖం చూసి; మదము+ఎలర్సన్‌= మదం 
అతిశయించగా; ప్రద్యుమ్ను= (ప్రద్యుమ్నుడి; చే+చఅచుచున్‌= చేయి తట్టుతూ; అవమానము + ఏర్పడు +అట్టిభంగిన్‌= 
అవమానమయ్యేటట్టు; పెలుచన్‌+నవ్వి= బిగ్గరగా నవ్వి (ఇట్లా అన్నాడు); అరాతి బృందంబు= శత్రు సమూహం; నిద్ర+ 
అవశత్వంబున్‌+పొందుటన్‌= నిద్రలో పూర్తిగా వివశులై మునిగిపోవటంవలన; చావు+పోని= చావువంటి; దుష్టదశన్‌+ఒంది+ఉండ( 
గన్‌= దుర్దశను కలిగి ఉండగా (అంటే ని।ద్రిన్తుంటే); తుచ్చుండు+ఏనిన్‌= ఎంతనీచుడైనా; అడరి= ప్రయత్నించి; 
వధియింపంగాన్‌+చొర(డు= చంపటానికి పోడు; అనినన్‌= అనగా; రాజతనయు(డు= రాజకుమారుడు (కృతవర్మ); ఇతండు; 
అంతపాపంబు+చేయునె?= అంతటి పాపం చేశాడా?; పొడిచెనటె?= పొడిచాడా? ఇస్సిరో= ఛీ ఛీ; ఇట్టి పోటు. పోటె?= ఇట్టా 
పొడవటం కూడా పొడవటమేనా? 


తాత్సర్యం: ఇట్లా యాదవవులందరూ మత్తులో జోగుతుండగా, ఎర్రటి కళ్ళు గుండ్రంగా త్రిప్పుతూ సాత్యకి కృతవర్మను 

చూచి మదం అతిశయించగా ప్రద్యుమ్నుడి చేయి తట్టుతూ, అవమానం అయ్యేటట్టు బిగ్గరగా నవ్వి ఇట్టా అన్నాడు. 

“శత్రువులు నిద్రలో ఉన్నప్పుడు నిజంగా వారు చచ్చినట్టే! అట్లాంటి స్థితిలో ఉన్నవారిని చంపటానికి ఏ నీచుడూ 
లు ౮ థి 

ముందు కురకడు. అట్లాంటప్పుడు రాజకుమారుడైన ఈ కృతవర్మ ఇంత పాపానికి ఎట్లా ఒడిగట్టాడు? ఇదీ ఒక శత్రు 

సంహారమా! ఛీ ఛీ! ఇట్టా చంపటం కూడా చంపటమేనా!' 


తే. అనినం బ్రద్యుమ్ను!'డిది నీచు లయిన వారి । తెరువు వృష్టివంశోత్తమ! దీని నిట్లు 
నీవు వాక్రువ్వ నేటికి బోవ విడువు; । జను లితనిం బ్రువ్వం దిట్టుట చాలదెట్లు? 43 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ప్రద్యుమ్ను(డు; ఇది= ఈ విధంగా చంపటం; నీచులు+అయినవారి+తెరువు= నీచుల పద్దతి; 
వృష్ణివంశోత్తమ!= వృష్టివంశంలో పుట్టిన ఓ వీరుడా! (సాత్యకికి సంబోధన); దీనిన్‌+ఇట్లు= దీనిని ఇంతగా; నీవు+వా(క్రువ్వన్‌+ఏటికిన్‌?= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 607 
నీవు చెప్పటం ఎందుకు?; పోవన్‌+విడువు(ము)= వదలిపెట్టుము; జనులు+ఇతనిన్‌= ప్రజలంతా ఇతడిని; ప్రువ్వన్‌+తిట్టుట= 
పుచ్చిపోయేలా తిట్టటం; చాలదెట్టు?= చాలదా ఏమి? 
తాత్పర్యం: అట్లా అంటే ప్రద్యుమ్నుడు సాత్యకితో ఇట్లా అన్నాడు. 'పోనీలే బాబాయ్‌! ఇట్టా చంపటం నీచుల పద్దతి. 

౧M (30) నై! ఠా 
దీనిని నీవంటివాడు ఇంతగా చెప్పటం ఎందుకు?; వదిలిపెట్టుము. ప్రజలంతా ఇతడిని పుచ్చిపోయేటట్లు తిట్టుతూనే 
(2) (op యు 
ఉన్నారు. అది చాలదా ఏమిటి?” 


విశేషం: కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు - ఒక ఇంటివారు. కృష్ణుడి తమ్ముడు కాబట్టి ప్రద్యుమ్నుడికి బాబాయి వరుస, మరో 
వంశంవాళ్ళను గురించి ఆయా ఇళ్ళలో ఉన్న గూఢభావనలు తాగినపుడు బైటపడ్డాయని అర్థం. తాగనప్పుడు ఒకరికొకరు చాలా 
గౌరవంగా (ప్రవర్తిస్తారు. తాగినప్పుడు లోపల అణగారి ఉన్న ఉద్రేకాలు బయటికి వస్తాయి. ఇక్కడ అట్లాగే జరిగింది. 


చ. అనవిని రోషచిహ్నవికృతాననుండై కృతవర్మ సాత్యకిం 
గనుంగొని 'సిగ్గులేక యొరుకయ్యము నీకిటు లుగ్గడింపంగాం 
జనునె? కిరీటి చే నక శాంతత నొందిన సోమదత్తనం 
దను తల ద్రుంపవే మజచితా యిసిరో యిది పోరిపాడియే?' 44 


ప్రతిపదార్థం: అనన్‌+విని= ఇట్టా ప్రద్యుమ్నుడంటే విని; రోష చిహ్న వికృత+ఆనను(డు+ఐ= రోషాన్ని వ్యక్తీకరించే వికారమైన 
ముఖంతో; కృతవర్మ; సాత్యకిన్‌+కనుంగొని= సాత్యకిని చూచి (ఇట్టా అన్నాడు); సిగ్గులేక= సిగ్గువదలి; ఒరు కయ్యము= ఇతరుల 
యుద్దాన్ని; నీకున్‌+ఇటులు+ఉగ్గడింపంగాన్‌= నీవు ఇట్టా చెప్పటం; చనునె?= సరిపోతుందా? (నీవు మాత్రం); కిరీటి= అర్జునుడు; 
చే+నజకన్‌= చేయి నరికివేయగా; శాంతతన్‌+ఒందిన= శాంతంగా ఉన్న; సోమదత్తనందను తలన్‌= సోమదత్తుని కుమారుడి 
తలను; (త్రుంపవే?= నరకలేదా?; మజచితా?= మరచిపోయావా?; ఇసిరో!= ఛీ, ఛీ!; ఇది= ఇట్టా చేయటం; పోరిపాడియే?= 
యుద్దనీతియేనా? 


తాత్పర్యం: అపుడు సాత్యకిని చూచి కృతవర్మ రోషాన్ని ప్రకటించే వికారమైన ముఖంతో నిప్పులు చెరుగుతూ ఇట్లా 
అన్నాడు; 'సిగ్గులేకుండా ఇతరులు చేసిన యుద్దాన్ని ఎందుకు (ప్రస్తావిస్తావు? నీవు ఇట్లా అనటం భావ్యం కాదు. 
అర్జునుడు చేతిని నరకగా, శాంతంగా ఉన్న సోమదత్తుడి కొడుకు తలను నీవు నరకలేదా? మరచిపోయావా? ఇది 
మాత్రం యుద్దన్యాయమేనా?” 


సీ. అనియెదానికి హరి యా భోజపతిమీందం। గడు నెట్టనైన క్రీగంటిచూడ్కి 
నిగిడించి సక్రోధమగు మానసంబుతో । నఖిలభోజుల గలయంగ. జూచె 
నప్పుడు సాత్యకి హరితోడ( 'గృతవర్ము। ననుజుండు శతధన్వు( డనుచితోద్య 
మమున సత్రాజిత్తు మహితాత్ము మాననీ | యుని శమంతకమణికిని వధించెం 


తే. గాదెగ”యని వారి దెసం గీడు గానిపింప(। బలికె; నవ్వాదు విని సత్యభామ కోప 
మదరి వనితాస్వభావోద్గతాశ్రుపూర । యగుచు హరి యగ్రతలమున కరుగుదెంచె. 45 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; (అప్పుడు) దానికిన్‌ హరి= ఆ మాటలకు శ్రీకృష్ణుడు; ఆ భోజపతిమీందన్‌= ఆ కృతవర్మమీద; 
కడున్‌= మిక్కిలి; ఎజ్జనైన= ఎర్రని; (క్రీగంటిచూడ్కి= కడకంటిచూపు; నిగిడించి= సారించి; స(క్రోధము+అగు= కోపంతోకూడిన; 
మానసంబుతోన్‌= మనస్సుతో; అఖిలభోజులన్‌= భోజలందరినీ; కలయంగన్‌+చూచెన్‌= ఒకసారిగా చూచాడు; అప్పుడు; సాత్యకి; 
హరితోడన్‌= కృష్ణుడితో (ఇట్టా అన్నాడు); కృతవర్ము+అనుజుండు= కృతవర్మ తమ్ముడు; శతధన్వుండు= శతధన్వుడనువాడు; 
అనుచిత+ఉద్యమమునన్‌= అనుచితమైన పూనికతో; మహితాత్మున్‌= మహితాత్ముడైన; మాననీయున్‌= గౌరవింపదగిన; 
స(త్రాజిత్తున్‌= సత్రాజిత్తును (సత్యభామ తండ్రిని); శమకంతకమణికిని= శమంతకమణికొరకు; వధించెన్‌+కాదె!= చంపాడు 
కదా!; అని; వారిదెసన్‌= వారివైపు; కీడు= తప్పు; కానిపింపన్‌= కనిపించేలా; పలికెన్‌= అన్నాడు; ఆ+వాదు విని= ఆ వాక్కలహాన్ని 
విని; సత్యభామ; కోపము+అడరి= కోపంవచ్చి; వనితా స్వభావ+ఉద్గత+అశుపూర+అగుచున్‌= (స్తీ స్వభావం చేత పుట్టిన కంటినీరు 
కలిగినది అవుతూ (ఏడుస్తూ); హరి= కృష్ణుడి యొక్క; అగ్రతలమునకున్‌= ఎదుటికి; అరుగుదెంచెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: అని కృతవర్మ అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడికి కోపం వచ్చింది. కృతవర్మ మీద మిక్కిలి ఎర్రనైన 
కడగంటి చూపు సారించి, కోపంతో కూడిన మనసుతో భోజులందరినీ ఒకసారి అట్లా చూచాడు. అప్పుడు సాత్యకి 
కృష్ణుడితో ఇట్టా అన్నాడు. “కృతవర్మ తమ్ముడు శతధన్వుడు మాత్రం చాలా అనుచితమైన పద్దతిలో 
మహితాత్ముడూ, గౌరవింపదగినవాడూ అయిన సత్రాబిత్తును శమంతకమణికొరకు చంపలేదా?” అంటూ వారివైపు 
దోషారోపణ చేశాడు. ఈ వాక్కలహం విన్న సత్యభామకు కోపం వచ్చింది. స్రీస్తభావంచేత కంటిలో నీళ్ళు తిరిగాయి. 
ఏడుస్తూ కృష్ణుడి సమీపానికి వచ్చింది. 
క. _ కనుంగొని హరి కతిరోషము | జనియించెను; దానిం జూచి సాత్యకి యద్దే 

వునకును దేవికినిం బ్రియ । మొనరించెద నని తలంచి యుద్వృత్తుందై. 46 


ప్రతిపదార్థం: కనుగొని= ఇట్టా సత్య రావటాన్ని చూచి; హరికిన్‌+అతిరోషము= హరికి చాలా కోపం; జనియించెను= కలిగింది; 
దానిన్‌+చూచి= ఆ కోపాన్ని చూచి; సాత్యకి; ఆ+దేవునకునున్‌= కృష్ణుడికీ; దేవికినిన్‌= సత్యభామకూ; ప్రియము+ఒనరించెదన్‌+ 
అని+తలంచి= సంతోషం కలిగిస్తానని తలచి; ఉత్‌+వృత్తుండు+ఐ= పైకి గభాలున ఎగిరి.(తరువాతి పద్యంతో అన్వయం) 
తాత్సర్యం: ఇట్టా సత్య ఏడుస్తూ రావటం చూచి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆ కోపం చూచి సాత్యకి కృష్ణుడికీ 
లం అల్‌ (ac) (ac) 

సత్యభామకూ సంతోషం కలిగించదలచి పైకి గభాలున ఎగిరి. (తరువాతి పద్యంతో అన్వయం) 
మ. _ కృతవర్మం బటు దృష్టి జూచి కినుకం గెంపారు వ క్రంబుతో 

'నితండాచార్య సుతుండు దోడ్సడ(గ రేయెల్లన్‌ వడిం గిట్టి క 

ష్టతరోత్సాహత ద్రౌపదేయులను ధృష్టద్యుమ్ము( దత్సోదర 

ప్రతతిం జంపిన నీచు వారల గతింబ్రాపించు టర్పంబగున్‌.' 47 
ప్రతిపదార్థం: కృతవర్మన్‌= కృతవర్మను; పటుదృష్టిన్‌= తీక్షణమైన చూపుతో; చూచి; కినుకన్‌= కోపంతో; కెంపారు వక్రంబుతోన్‌= 
ఎగ్రనైనముఖంతో (ఇట్టా అన్నాడు); ఇతండు= ఈ కృతవర్మ; ఆచార్యసుతుండు= (ద్రోణాచార్యుడి కొడుకు అశృత్తామ; తోడ్పడం 


గన్‌= సహకరించగా; రేయి+ఎల్లన్‌= రాత్రంతా; వడిన్‌= అతివేగంగా; కిట్టి= సమీపించి; కష్టతర+ఉత్సాహతన్‌= అతి నీచమైన 
ఉత్సాహంతో; ద్రౌపదేయులనున్‌= [ద్రౌపది కుమారులను (ఉపపాండవులను); ధృష్టద్యుమ్నున్‌= ధృష్టద్యుమ్నుడిని; తత్పోదరప్రతతిన్‌= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 609 
అతడి సోదరసమూహాన్ని; చంపిన; నీచున్‌= నీచుడిని; వారలగతిన్‌= వాళ్ళు పోయిన దారిని; (ప్రాపించుట= పొందేటట్లు చేయటం; 
అర్హంబు+అగున్‌= తగిన పని. 
తాత్పర్యం: కృతవర్మను తీక్షణంగా చూచి కోపంతో ఎర్రబడ్డ ముఖంతో ఇట్టా అన్నాడు: “ఈ కృతవర్మ అశ్వత్హామ 
సహకరిస్తే రాత్రంతా అతివేగంతో సమీపించి అతినీచమైన ఉత్సాహంతో ఉపపాండవులను, ధృష్టద్యుమ్నుడిని, అతడి 
సోదరులను చంపాడు. ఇట్టాంటి నీచుడిని వాళ్ళు చచ్చినమార్గానికే పంపటం తగిన పని.” 

మద్యపానమత్తుండైన సాత్యకి కృతవర్మతల నణకుట (సం.16-4-27) 


మ. అనుచున్‌ సంయమి శాపజాత ముసలాత్యంతాద్దుత స్పీత శ 
క్రినిరూఢంబుగ నూనినట్టి నిజ ని స్తింశంబు శీఘ్రంబునం 
= ఆ 
గొని తద్దీధితి రాజిచే నతని చూడ్కుల్‌ విహ్వలత్వంబు నొం 
ద నుదగ్రోద్దతి. ద్రుంచె( దద్గళము రక్తంబుల్‌ ప్రసారంబుగన్‌. 48 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; సంయమి= బుషుల; శాపజాత= శాపంవలన పుట్టిన; ముసల= రోకలియొక్క; అత్యంత= 
మిక్కిలి; అద్భుత= అద్భుతమైన; స్ఫీత= వ్యాపించిన; శక్తి= శక్తి; నిరూఢంబుగన్‌= (ప్రసిద్దికక్కగా; ఊనిన+అట్టి= ధరించిన; 
నిజ= తన; నిస్తింశంబున్‌= కత్తిని; శీఘ్రంబునన్‌= వెంటనే; కొని= ఒరలోనుండి లాగి; తద్‌+దీధితి+రాజిచేన్‌= ఆ ఖడ్గకాంతి 
సమూహంచేత; అతని= ఆ కృతవర్మ యొక్క; చూడ్కుల్‌= చూపులు; విహృలత్వంబున్‌+ఒందన్‌= వివశాలు కాగా; ఉద(గ్ర+ఉద్ధతిన్‌= 
మిక్కిలికోపం అతిశయించగా; రక్తంబుల్‌ (ప్రసారంబుగన్‌= రక్తాలు నలుదిక్కులా ప్రసరించగా; తద్‌+గళమున్‌= అతడి గొంతును; 
తుంచెన్‌= నరికాడు. 


తాత్పర్యం: ఇట్టా అంటూ, బుషుల శాపంచేత పుట్టిన రోకలి కున్న అద్భుతమైన శక్తి వ్యాపించిన తన కత్తిని ఒరలోనుండి 
లాగాడు. ఆ ఖడ్గకాంతి సమూహంచేత కృతవర్మ చూపులు స్వాధీనాన్ని కోల్పోయాయి. సాత్యకికి కోపం అతిశయించింది. 
ఆ కత్తితో రక్తం నలుదిక్కులా చిమ్మగా కృతవర్మగొంతును నరికివేశాడు. 


విశేషం: సాత్యకి చంపినది కత్తితో, కాని ఆ కత్తిలో ఉన్న శక్తి ముసలానికి బుషులశాపం ప్రసాదించింది. బుషుల ఆ(గ్రహాను గ్రహాలు 


ఎట్లా ఉంటాయో ఇట్టాంటి సందర్భాలవలన తెలుస్తాయి. 
తే. అట్లు కృతవర్మ. దెగటార్జి యాత( డంత | నిలువ కుద్దతు( డయి భోజకులముమీ6ద6 

గవిసె బాహావిలాసంబు ఖడ్గదీప్తి। చయము మెజియంగ సంరంభసత్వరముగ. 49 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; కృతవర్మన్‌+తెగటార్చి= కృతవర్మను చంపి; అతండు= ఆ సాత్యకి; అంతన్‌ నిలువక= 
అంతటితో ఆగకుండా; ఉద్దతుండు+అయి= గర్వించినవాడై; బాహావిలాసంబు= భుజదర్చాటోపం; ఖడ్గదీప్రిచయము= ఖడ్గకాంతి 


సమూహం; మెజయంగన్‌= ప్రకాశించగా; సంరంభ= ఉద్రేకంతో కూడిన; సత్వరముగన్‌= వేగంతో; భోజకులముమీ(దన్‌= 
భోజులమీద; కవిసెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: ఆ విధంగా కృతవర్మను చంపి సాత్కకి అంతటితో ఆగకుండా గర్వంతో బాహుబల సౌందర్యం, ఖడ్గకాంతి 
సమూహం (ప్రకాశించగా ఉద్రేకంతో కూడిన వేగంతో భోజకులం మీద పడ్డాడు. 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ.  కవిసినంజూచి యాంగుటకుం గా నలినాక్షుండు వోవునంత నా 
హవఖరులైన భోజులును నంధకవీరులు నొక్కండై దెసల్‌ 
సెవుడుపడంగ నార్ది యతిశీఘ్రత సాత్యకి జుట్టుముట్టి; ర 
ప్లు విమల బోధు( డాహరి కడుం గనలొందియు. గాలవేదితన్‌. 50 


ప్రతిపదార్థం: కవిసినన్‌= ఆ(క్రమించగా; చూచి= గమనించి; ఆంగుటకున్‌+కాన్‌= ఆపటానికై; నలిన+అక్షుండు= కమలనేత్రుడు 

(కృష్ణుడు); పోవునంతన్‌= వెళ్ళేంతలో; ఆహవఖరులు+ఐన= యుద్దంలో మహాక్రూరులైన; భోజులునున్‌+అంధకవీరులున్‌= భోజులు, 

అంధకులు; ఒక్క(డు+ఐ= ఒకటిగా కలిసి; దెసలు= దిక్కులు; చెవుడుపడంగన్‌= చెవుడయ్యేటట్టు; ఆర్చి= అరచి; అతిశీఘ్రతన్‌= 

అతివేగంగా; సాత్యకిన్‌= సాత్యకిని; చుట్టుముట్టిరి= ఆక్రమించారు; అవ్లు= అప్పుడు; విమలబోధుండు= నిర్మలజ్ఞానం కలిగిన; ఆ 
(2) అ ఇ 

హరి= ఆ కృష్ణుడు; కడున్‌= మిక్కిలిగా; కనలు+ఒందియున్‌= కోపపడి కూడా; కాలవేదితన్‌= కాలజ్ఞానం కలిగి. 


తాత్పర్యం: ఇట్లా ఆక్రమించటానికి రావటం గమనించి ఆపటానికై కృష్ణుడు వెళ్లేటంతలో యుద్దంలో వాడి వేడిమి 
ఉన్నవారూ, మహాక్రూరులూ అయిన భోజాంధకులు ఒక్కటిగా కలిసి, దిక్కులు చిల్లులు పడేటట్లు అరిచారు. అతివేగంతో 
సాత్యకిని చుట్టుముట్టారు. అప్పుడు నిర్మలజ్ఞానం కలిగిన శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అయినా కాలజ్ఞానం 
కలిగినవాడు కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'విమలబోధు౮ డనేమాట ఇక్కడ గమనించాలి. 'బోధ' అంటే జ్ఞానం. అది సాతికమయినప్పుడే 'విమల'మవుతుంది. 
'కాలవేదితి -సాత్యకి మృత్యువుకు సంబంధించిన జ్ఞానం. అది కలిగినవాడు కాబట్టి కృష్ణుడు తరువాతి కథలో ఊరుకొన్నాడు. 


చ. తమ్మునింగాచునట్టి సముదగ్రత. గైకొన నొల్లండయ్యె వే 
గమ్మున రుక్షిణీసుతు. డఖండపరాక్రము మొప్ప గిట్టి శౌ 
ర్యమ్ము భుజాబలమ్ము మెజియం గని సాత్యకి సంతసిల్లి ద 
ర్వమ్మునం బేర్దె మెచ్చాలసి ప్రస్తుతి సేసిరి చూచు ఖేచరుల్‌. 51 


ప్రతిపదార్థం: తమ్మునిన్‌= తమ్ముడైన సాత్యకిని; కాచునట్టి= కాపాడే; సముదగ్రతన్‌= పూనికను; కైకొనన్‌= (గ్రహించటానికి; 
ఒల్లండు+అయ్యెన్‌= ఇన్టవడలేదు; అపుడు; రుక్మిణీనుతుండు= (ప్రద్యుమ్నుడు; వేగమ్మునన్‌= అతిశీవ్రుంంగా; 
అఖండపరాక్రమము+జఒప్పన్‌= మొక్కపోని పరాక్రమంతో; కిట్టి= సమీపించి; శౌర్యమ్ము= పరాక్రమం; భుజాబలమ్ము= బాహుబలం; 
మెజయన్‌+కని= ప్రకాశించటాన్ని చూచి; సాత్యకి; సంతసిల్లి= సంతోషపడి; దర్పమ్మునన్‌= గర్వంతో; పేర్చెన్‌= చెలరేగిపోయాడు; 
చూచు ఖేచరుల్‌= దీనిని చూస్తున్న ఆకాశసంచారులు (గంధర్వ విద్యాధరాదులు); మెచ్చు+ఒలసి= మెప్పు పుట్టి; (ప్రస్తుతి+చేసిరి= 


ప్రస్తుతించారు. 


తాత్సర్యం: కృష్ణుడు తమ్ముడైన సాత్యకిని కాపాడే ప్రయత్నం చెయ్యటానికి ఇష్టపడలేదు. అపుడు ప్రద్యుమ్నుడు అతి 
శీఘ్రంగా మొక్కపోని పరాక్రమంతో సమీపించి, తన విక్రమాన్ని, బాహుబలాన్ని ప్రకాశింప చేయటాన్ని చూచి సాత్యకి 
సంతోషపడి గర్వంతో మరింత చెలరేగిపోయాడు. దీనినంతా చూస్తున్న ఆకాశగమనులైన గంధర్వాదులు 
ప్రశంసాపూర్వకంగా ప్రస్తుతిచేశారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 611 


చ. కనుగొని వృష్టివీరులు నికామసముజ్వల రోషవహ్నినె 
మ్మనమున నుత్ణితంబుగ సమత్సర శౌర్యము విక్రమోద్ధతిం 
బెనుప6గ వార లిద్దటికు( బ్రీతి యెలర్పంగ సింహనాదముల్‌ 


ఘనపథమెల్ల నిండ(గ బలంబు. జలంబును నుల్లసిల్లంగన్‌. 52 


ప్రతిపదార్థం: వృష్ణివీరులు= వృష్ణివంశీయులైన ఇతర వీరులంతా; కనుంగొని= దీనిని చూచి; నెమ్మనమునన్‌= మనస్సులలో; 
నికామ= అధికమైన; సముజ్ఞ్యల= మిక్కిలి (ప్రకాశిస్తున్న; రోషవహ్ని= రోషమనే అగ్ని; ఉత్టితంబుగన్‌= పైకిలేవగా; సమత్సర 
శౌర్యము= మాత్సర్యంతో కూడిన శౌర్యం; వి[క్రమోద్దతిన్‌= పరా(క్రమాతిశయాన్ని; పెనుపంగన్‌= పెంచగా; వారలు+ఇద్దణకున్‌= 
సాత్యకి, ప్రద్యుమ్నులకు; ప్రీతి+ఎలర్పంగన్‌= సంతోషాన్ని కల్గించటానికి; ఘనపథము+ఎల్లన్‌= ఆకాశం అంతటా; సింహనాదముల్‌= 
సింహ గర్జనలు; నిండంగన్‌= నిండిపోగా; బలంబున్‌= బలమూ; చలమున్‌= పట్టుదలా; ఉల్లసిల్లంగన్‌= వ్యక్తంకాగా. 
తాత్పర్యం: అపుడు వృష్టివంశీయులైన ఇతర వీరులంతా దీనిని చూచి, మనసులనిండా అధికమైన రోషాన్ని పుట్టగా, 
మాత్సర్యంతో కూడిన పరాక్రమాతిశయంతో సాత్యకి, ప్రద్యుమ్నులకు సంతోషం కల్గించటానికై ఆకాశమార్గమంతటా 
సింహనాదాలు నిండిపోగా బలమూ, పట్టుదలా వ్యక్తం కాగా, (తరువాతి పద్యంతో అన్వయం) 


కు భోజాంధక సంగమన వి । రాజితమగు నబ్దలంబు రౌద్రోద్రేక 
బ్రాజితు లయి తాంకి పెనంగి। రేజాలియు లేక కృష్ణు డీక్షింపంగన్‌. 53 


ప్రతిపదార్థం: భోజ+అంధక+సంగమన= భోజుల, అంధకుల కూడికతో; విరాజితము+అగు+ఆ+బలంబు= పేరు పొందిన ఆ 
సైనికసమూహం; రౌ(ద్ర+ఉ(ద్రేక+ భ్రాజితులు+అయి= రౌద్రంచేత పుట్టిన ఉద్రేకంతో (ప్రకాశిస్తున్నవారై; ఏ జాలియున్‌+లేక= ఏ 
కనికరమూ లేకుండా; కృష్ణుడు+-ఈక్షింపంగన్‌= శ్రీకృష్ణుడు చూస్తుండగానే; తాంకి= ముట్టడించి; పెనంగిరి= యుద్దం చేశారు. 

గ్‌ 3 =, అ అ « « 
తాత్సర్యం: భోజాంధకుల కూటమిగా పేరున్న ఆ సైనికబలం రౌద్రంచేత పుట్టిన ఉద్రేకంతో ప్రకాశిస్తున్న వారై శ్రీకృష్ణుడు 
చూస్తూ ఉండగానే ఏ జాలీ లేకుండా ఒకరినొకరు ముట్టడించి యుద్దం చేశారు. 
క. అయ్యిరు దెజంగున కప్పుడు । కయ్యమునకు. బరమసాధకంబుగ. గలిగెన్‌ 

ముయ్యంచు తుంగ యచ్చట; । దయ్యము నేర్పు విను సెప్పెదం గురునాథా! 54 
ప్రతిపదార్థం: కురునాథా!= కురుసార్వభౌమా!; ఆ+ఇరు+తెజంగునకున్‌= ఆ వృష్టి భోజాంధక వర్గాలు రెండింటికీ; అప్పుడు= 
ఆ సమయంలో; అచ్చటన్‌= అక్కడికక్కడే; ముయ్యంచు తుంగ= మూడు అంచులున్న తుంగ పరకలు; కయ్యమునకున్‌= 
యుద్దానికి; పరమ= (శ్రేష్టమైన; సాధకంబుగన్‌= ఆయుధాలుగా; కలిగెన్‌= దొరికాయి; దయ్యమునేర్పు= దైవనైపుణ్యం; చెప్పెదన్‌+విను= 
చెప్పుతాను వినుము. 
తాత్సర్యం: ఆ ఇరువర్గాలవారికీ ఆ సమయంలో అక్కడికక్కడే మూడు అంచులున్న తుంగపరకలు యుద్దానికి 
శ్రేష్టమైన ఆయుధాలవలె లభించాయి. దైవనైపుణ్యం ఎట్లాంటిదో చెప్పుతాను వినుము. 
విశేషం: “దయ్యము నేర్పు” అన్న మాట చాలా అర్జగర్భితమైనది. 'దైవ' శబ్ద వికృతి 'దయ్యం'. మానవుడికి ఎన్నటికీ అర్థంకాని 
నేర్పు ఒకటి దైవానికి ఉన్నది. అన్ని వరాలు కోరిన హిరణ్యకశిపుడిని నర+మృగవేషంలో రా(త్రి+పగలు అయిన సమయంలో 
'గోళ్ళ'ను ఆయుధంగా మలుచుకొని చంపటమే దైవనైపుణ్యం. ఇక్కడా ఇదే ప్రత్యేకత. 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. మునివరశాపసంభవదమోఘగతిన్‌ ముసలంబు సాద్దుతం 

బును నతిదారుణంబు నగు భూరిసముద్దట శక్తిఖేలనం 

బున ముసలత్వ విస్పురణముం గలిగించె. బ్రవేశలీలం గై 

కొని సమరప్రవర్తనము ఘోరతరంబుగ నెల్లతుంగలన్‌. 55 
ప్రతిపదార్థం: మునివర= శ్రేష్టులైన మునుల యొక్క; శాప= శాపంచేత; సంభవత్‌= జనిస్తున్న; అమోఘగతిన్‌= గొప్ప గమనంతో; 
ముసలంబు= ముసలాయుధం; స+అద్భుతంబును= అద్భుతంతో కూడినదీ; అతిదారుణంబున్‌+అగు= అతి భయంకరమైన; 
భూరి= మిక్కిలి; సముద్భట= శ్రేష్టమైన; శక్తి= శక్తియొక్క; ఖేలనంబునన్‌= క్రీడలో; ఎల్ల తుంగలన్‌= తుంగలన్నింటిలోనూ; 
ప్రవేశలీలన్‌= ప్రవేశించటమనే లీలచేత; సమరప్రవర్తనమున్‌+కైకొని= యుద్ద (ప్రవృత్తిని కలిగిస్తూ; ఘోరతరంబుగన్‌= మిక్కిలి 
భయంకరంగా; ముసలత్వ విస్ఫురణమున్‌+కలిగించెన్‌= రోకలి అనే భావాన్ని (స్ఫురణము) కలిగించింది. 
తాత్సర్యం: (శ్రేష్ణులైన మునుల శాపంచేత జనిస్తున్న మిక్కిలి గొప్ప గమనంతో, ముసలాయుధం అద్భుతమూ, 
భయంకరమూ అయిన శక్తియొక్క, క్రీడతో తుంగలన్నిటిలోనూ సునాయాసంగా ప్రవేశించి, యుద్ద ప్రవృత్తిని కలిగిస్తూ, 
భీతిని సృష్టిస్తూ ఆ తుంగలన్నీ రోకళ్ళనే స్పురణను కల్గించింది. 
విశేషం: 'అమోఘగతిన్‌ అనే మాట దివ్యశక్తిని సూచిస్తుంది. పరకాయ ప్రవేశంవలె రోకలి తుంగలో (ప్రవేశించింది. దానికి పట్టిన 
కాలం, రోకలి అందులో (ప్రవేశించిన తీరును “అమోఘగతి” అని తిక్కన అన్నారు. 'సమర(ప్రవర్తనము' అనే మాట కూడా 
విచారించదగినదే. ఆ తుంగ పరకలను చూడగానే శృత్రుపక్షం వారిని వాటితో మోదాలన్న బుద్ది పుట్టిస్తున్నాయని అర్థం. మరి 
రోకలిని పొడి చేసి సముద్రంలో కలిపివేశారు కదా! అన్న (ప్రశ్నకు సమాధానం చెప్పుతున్నాడు. 
క. పొడి గాంగంజేసి యమ్మెయి । జడనిధిలో వృష్టివరు(డు చల్లించిననుం 

జెడదయ్యె మునివరుల యె । కుడు శక్తిని ముసలశక్తి కురువంశవరా! 56 
ప్రతిపదార్థం: కురువంశవరా!= కురువంశ శ్రేష్టా!; వృష్టివరుండు= వృష్టివంశంలో శ్రేష్టుడైన వసుదేవుడు; పొడిగాంగన్‌+చేసి= ఆ 
రోకలిని ఆనాడే పొడిపొడిగా చేసి; ఆ+మెయిన్‌= ఆ విధంగా; జడనిధిలోన్‌= సము(ద్రంలో; చల్లించిననున్‌= చల్లించినా; మునివరుల= 
శ్రేష్టులైన మునుల; ఎక్కుడుశక్తిన్‌= అధికమైన తపశ్ళక్తిచేత; ముసలశక్తి= ఆ రోకలికున్న ప్రభావం; చెడదు+అయ్యెన్‌= చెడిపోలేదు 
(తగ్గలేదు). 


తాత్పర్యం: రాజా! వసుదేవుడట్టా ఆ రోకలిని ఆనాడే పొడిపొడిగా చేసి ఆ విధంగా సముద్రంలో చల్లించినా శ్రేష్టులైన 
మునులయొక్క అధికమైన తపశ్శక్తిచేత ఆ రోకలికున్న ప్రభావం ఏమీ తగ్గలేదు. 


విశేషం: మరింత అధికమూ అయింది. ఒక్క రోకలితో అందరూ మోదుకొని చావలేదు కదా! అందుకే రోకలిని పొడి చేసి 
సము(ద్రంలో చల్లటంచేత ప్రతి తుంగా రోకలిగా మారి వారికి మృత్యుహేతువయింది. బుషుల శాపం - దానికున్న శక్తీ - అన్నీ 
దైవలీలలో భాగమని చెప్పటమే దీని పరమార్థం. అంటే దైవం నేర్పుముందు మానుషప్రయత్నం ఎన్నడూ జయింపజాలదన్న 
తాత్పర్యాన్ని ఈ సంఘటన నిరూపిస్తున్నది. 
సీ, యాదవవీరులకా సమయంబున । మద్యపానోద్దూత మదము పేర్మి 

మునివరామోఘవచన దివ్యశక్తిని(। జేసి కల్గ్లద తుంగ వ్రేసినంత 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 613 
టన ప్రతిభటునకు( దనుపీడ గలుగునే? | యను వివేకము దానింగొని విరోధి 
నడచినయప్పడు మిడుక లే కిల బడ(। గని యిది యెట్లొకో? యని తలంచు 


తే. టయును గావున సమర మిట్టలపుభంగి(। జెల్లె గృత్రిమముసలచండోల్లసనము 
లతిశయిల్లయగ వారి కన్యోన్య వధ వి। హార దుర్వారసంచారఘోర మగుచు. 57 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= ఆ సమయంలో (యుద్దం చేస్తునప్పుడు); యాదవవీరులకున్‌= వీరులైన యాదవులకు; 
మద్యపాన+ఉద్భూత+మదముపేర్మిన్‌= మద్యపానం చేత పుట్టిన మత్తువలన; మునివర+అమోఘ వచన దివ్యశక్తినిన్‌+చేసి= 
మునిశ్రేష్టుల గొప్ప శాప వచనానికి ఉన్న దివ్యశక్తి వలన; తుంగ(వ్రేసినంతటన= తుంగపరకతో కొట్టినంత మాత్రాన వెంటనే; ప్రతి 
భటునకున్‌= ్రతివీరుడికి; తనుపీడ= శరీరబాధ; కలుగునే?= కలుగుతుందా?; అనే; వివేకము= తెలివీ; (అట్టాగే) దానిన్‌= ఆ 
తుంగను; కొని= తీసికొని; విరోధిని+అడిచిన+అప్పుడు= విరోధిని కొట్టినపుడు; మిడుకలేక= చలనమూ లేకుండా; ఇలన్‌+పడన్‌+కని= 
నేలమీద పడటాన్ని చూసి; ఇది+ఎట్లు+ఒకో+అని తలంచుటయునున్‌= ఇట్లా ఎలాగా! అన్న ఆలోచనా; కల్లదు+అ= కలుగనే 
లేదు; కావునన్‌= అందుచేత; కృత్రిమ= కపటమైన; ముసల= రోకళ్ళయొక్క (తుంగపరకల); చండ+ఉల్లసనములు= భయంకరమైన 
కాంతులు; అతిశయిల్లంగన్‌= అధికం కాగా; వారికిన్‌= ఆ యదువీరులకు; అన్యోన్యవధ= ఒకరినొకరు చంపాలన్న; విహార= 
ఆటలో; దుర్వార= అడ్డులేని; సంచార ఘోరము+అగుచున్‌= సంచారంచేత దారుణమై; సమరము= యుద్దము; ఇట్టలము+భంగిన్‌= 
అతిశయరీతిలో; చెల్లెన్‌= జరిగింది. 


తాత్సర్యం: ఆ సమయంలో యాదవవీరులకు మద్యపానం చేత పుట్టిన మత్తువలన, మునుల గొప్పశాపవచనానికి ఉన్న 
దివ్యశక్తివలన, తుంగపరకతో కొట్టినంత మాత్రాన వెంటనే ప్రతివీరుడికి శరీరబాధ ఎట్లా కలుగుతుందనే తెలివి కానీ, 
ఆ తుంగను తీసికొని విరోధిని అణచినపుడు ఏ చలనంలేకుండా నేలమీద పడటాన్ని చూచి “ఇది ఎట్లా సంభవం? అన్న 
ఆలోచన కానీ కలుగలేదు. అందువలన కపటమైన ఆ రోకళ్ళు - ఆ తుంగపరకల - భయంకరమైన కాంతులు 
అతిశయించగా, ఆ యదువీరులకు ఒకరినొకరు చంపాలన్న ఆటలో అడ్డు లేకుండా ఆ తుంగలు ఉపకరించగా 
యుద్దం చాలా అతిశయమైన రీతిలో జరిగింది. 


ఆ. _ తండ్రిపుత్రుండన్నదమ్ముండు నాక య । య్యిరు దెటింగు వారు నేపు రే(గి 
మడియ మోంద గాలి బడు మ్రాకుగముల తె । అంగు దోంచె నేమనంగ( గలదు? 58 
ప్రతిపదార్థం: తండ్రి; పుత్రుండు; అన్న; తమ్ముడు; నాక= అనక; ఆ+ఇరు+తెణంగువారు= ఆ రెండు వర్గాలవారు; ఏపు రేం 


గి= చెలరేగి; మడియన్‌= చచ్చేట; మోందన్‌= మోదగా; గాలిన్‌= గాలి దెబ్బతో; పడు= కూలునట్టి; మ్ర(కు గముల= వృక్షసమూహాల; 
తెజంగు+తోంఛెన్‌= విధంగా కనిపించింది; ఏమి+అనంగన్‌+కలదు?= ఏమనవచ్చును? 


తాత్సర్యం: తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు - అనే తేడా లేకుండా ఆ రెండువర్లాల వారు చెలరేగి చచ్చేటట్టు 
మోదుకొనగా గాలిదెబ్బకు పడిపోయేటటువంటి వృక్షసమూహాలవలె వారు కనిపించారు. కాలవైపరీత్యాన్ని ఏమనవచ్చును? 


తే. మునిశాపము వారలమది । ననయము నస మెక్క(జేయ సం దొకండైనన్‌ 
విను మరలుట దెరలుటలే । కని బెట్టుగం జేసి రధిప! యార్పులు సెలంగన్‌. 59 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; విను= ఇంకా వినుము; మునిశాపము= మునులిచ్చిన శాపం; వారలమదిన్‌= వారి మనస్సులలో; 
అనయము= నిరంతరము; అసము+ఎక్కన్‌+చేయన్‌= దర్పం అధికం అయ్యేటట్టు చేయగా; అందున్‌+ఒకండు+ఐనన్‌= వారిలో 
ఒక్కడుకూడా; మరలుట= యుద్దంనుండి వెనుకకురావటం గాని; తెరలుట= కలత చెందటం కాని; లేక= లేకుండా; ఆర్పులు= 
అరుపులు; చెలంగన్‌= అతిశయించగా; అనిన్‌= యుద్దాన్ని; బెట్టుగన్‌+చేసిరి= విజృంభించి చేశారు. 


తాత్సర్యం: రాజా! ఇంకా చెప్పుతాను ఏనుము. మునులిచ్చిన శాపం వారి మనస్సులలో నిరంతరం దర్శాన్ని 
అధికమయ్యేటట్టు చేసింది. దానితో వారిలో ఒక్కడు కూడా వెనుకకు మరలటం కాని, కలతచెందటం గాని లేకుండా 
ఉన్నవారు ఉన్నచోటే విజృంభించి యుద్దం చేశారు. 


తే. అట్టియెడ విను భోజులు నంధకులును । జాల. గలుగుటం బ్రబలుండు సాత్యకియు స 

మగ్రశక్తి ప్రద్యుమ్నుండు నాదిగా(గ । మదిసె వారిచే వృష్టిసమాజమెల్ల. 60 
ప్రతిపదార్థం: విను= ఏమయిందో చెప్పుతాను వినుము; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; భోజులున్‌= భోజులూ; అంధకులునున్‌= 
అంధకులూ; చాలన్‌+కలుగుటన్‌= చాలామంది ఉండటంవలన; ప్రబలుండు= మిక్కిలి బలవంతుడైన; సాత్యకియున్‌= సాత్యకీ; 
సమ గగ్రశక్తి= పరమశక్తిమంతుడు; ప్రద్యుమ్నుండున్‌= ప్రద్యుమ్నుడూ; ఆది+కాంగన్‌= మొదలుగాగల; వృష్ణిసమాజమెల్లన్‌= వృష్టి 
వంశమంతా; మడిసెన్‌= నశించింది. 


తాత్సర్యం: ఆ సమయంలో ఏమయిందో వినుము! భోజులు, అంధకులు సంఖ్యలో చాలా అధికంగా ఉండటం వలన 
మిక్కిలి బలవంతుడైన సాత్యకీ, పరమశక్తిమంతుడైన ప్రద్యుమ్నుడూ మొదలైన వారున్న వృష్ణివంశమంతా నశించింది. 


సీ. _ అనిరుద్దు(బ్రద్యుమ్ను సాంబుని సాత్యకి । గదునిని మటియును గలుగు వృష్టి 
వరుల నంధకభోజవర్గ పరాక్రమ । క్రీడల సమసి యా క్షితితలమునం 
బడియుండ( గనుంగొని పరమమునీంద్ర శా । పంబు మహాశక్తి. బద్మనాభు€ 
డును దీవ్రకోపాగ్ని తనదుచిత్తమున ను । ద్దురమై జనింపంగ దురములోన( 


తే. బడక శేషించి మెటిసిన ప్రతిభటాళి । మీద గవిసి తుంగలంయగొని మోంది నిరవ 
శేషముగం జేసి; నిట్టు లశేష యాద । వులును మౌసలవిస్పూర్తి( బొలిసి రధిప! 61 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఆ క్షితితలమునన్‌= ఆ రణభూమిలో; అనిరుద్దున్‌, ప్రద్యుమ్నున్‌, సాంబునిన్‌, సాత్యకిన్‌, గదునినిన్‌= 
అనిరుద్దుడిని; (ప్రద్యుమ్నుడిని, సాంబుడిని, సాత్యకిని, గదుడిని; మజియును+కలుగు= ఇంకా తక్కిన; వృష్టి వంశంలో పుట్టిన 
వీరులను; అంధక, భోజవర్ల పరా(క్రమ |క్రీడలన్‌= అంధక, భోజ వీరుల పరాక్రమ విలాసంచేత; సమసి= నశించి (చచ్చి); పడి+ఉండన్‌= 
పడిఉండగా; కనుంగొని= చూచి; పద్మనాభుండునున్‌= కృష్ణుడుకూడా; పరమమునీంద్ర= గొప్ప మునీంద్రుల; శాపంబు= శాపానికున్న; 
మహాశక్తిన్‌= మహాశక్తిచేత; తీవ్రకోప+అగ్ని= తీవ్రమైన కోపమనే అగ్ని; తనదుచిత్తమునన్‌= తన మనస్సులో; ఉద్దురము+ఐ= 
దట్టమై; జనింపంగన్‌= పుట్టగా; దురములోనన్‌= యుద్దంలో; పడక= చావక; శేషించి= మిగిలి; మెజసిన= అగుపించిన; 
'ప్రతిభట+ఆళిమీందన్‌= శృత్రువీరులమీద; కవిసి= ఉరికి; తుంగలన్‌+కొని= తుంగపరకలను తీసికొని; మో6ది= బాది; నిర్‌+ 
అవశేషముగన్‌+చేసెన్‌= ఒక్కరూ మిగలకుండా చేశాడు; ఇట్టులు= ఇట్లా; అశేషయాదవులునున్‌= యాదవులందరూ; మౌసల 
విస్ఫూర్తిన్‌= రోకటి విజృంభణ చేత; పొలిసిరి= చనిపోయారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 615 
తాత్పర్యం: ఆ రణభూమిలో అంధక, భోజవీరుల పరాక్రమ విలాసంచేత చచ్చిపడి ఉన్న అనిరుద్దుడిని, ప్రద్యుమ్నుడిని, 
సాంబుడిని, సాత్యకిని, గదుడిని శ్రీకృష్ణుడు చూచాడు. మునీంద్రుల శాపంవలన కృష్ణుడికీ తీవ్రమైన కోపాగ్ని దట్టంగా 

(ac) (ac) జా అ 
పుట్టింది. అంతే! యుద్దంలో చావక మిగిలి తనకు అగుపించిన శత్రువీరులమీద పడి, తుంగపరకలను తీసికొని 
చావగొట్టి ఒక్కరూ మిగలకుండా చేశాడు. ఇట్టా యాదవులందరూ రోకటి విజృంభణంచేత చనిపోయారు. 


విశేషం: శ్రీకృష్ణుడిలో కూడా మానుషభావం అలముకొన్నది. అందుకే బుషిశాపం ఆయనలోని 'యాదవు'నిపై పనిచేసింది. 
అందుకే తక్కిన యాదవవీరులను ఆయన చంపి బుషుల శాపాన్ని ఫలింపజేశాడు. 'మౌసల విస్ఫూర్తి” అనే మాట చాలా గొప్పది. 
అక్కడ రోకలీ లేదు - దెబ్బాలేదు - ఉన్నదంతా బుషి శాపవాక్కు - దాని కాంతే “రోకలి” వలె కనిపించి మృత్యుకారకమయిందని 
తాత్సర్యం. 
క. నారాయణు( డప్పుడు గాం । ధారీ వాక్యంబు తెజంగు దలంచి మనమునం 

బారంబు( బొందెనే యిది। యా రూపున ననుచు సంగరావని నొకండున్‌. 62 
ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; నారాయణు(డు= నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు; మనంబునన్‌= మనస్సులో; 
గాంధారీ వాక్యంబు తెబగు= గాంధారి చెప్పిన శాపవిధానం; తలంచి= స్మరించుకొని; ఇది= ఈ శాపం; ఆ రూపునన్‌= ఆ 
విధంగా; పారంబున్‌+పొందెనే!= తీరం చేరిందా! అనుచున్‌= అనుకొంటూ; సంగర+అవనిన్‌= యుద్దభూమిలో; ఒకండున్‌= 


ఒంటరిగా. 


తాత్పర్యం: ఆ సమయంలో నారాయణస్వరూపుడైన శ్రీకృష్ణుడు మనసులో గాంధారి శాపమిచ్చిన విధాన్ని స ్యరించుకొని 
ఆ శాపం ఇట్టా సార్థకమయిందా! అని అనుకొంటూ యుద్దభూమిలో ఒంటరిగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. నిలుచున్న. జూచి రణసం । కులత( బడకయున్న దారుకుండు బభ్రుండు న 

జ్ఞలరుహనాభు సమీప । స్టలికిం జని యిట్టులని రతనితోడ నృపా! 63 
ప్రతిపదార్థం: నృపా!= రాజా! (ఏమి జరిగిందో వినుము); నిలుచున్‌+ఉన్నన్‌= నిలబడి ఉండగా; చూచి; రణసంకులతన్‌= ఆ 


దొమ్మియుద్దంలో; పడకయున్న= చావకుండా మిగిలిన; దారుకు(డు; బ(భు(డు; ఆ+జలరుహ+నాభు= ఆ పద్మనాభుడి (కృష్ణుడి); 
సమీపస్టలికిన్‌= దగ్గరికి; చని= వెళ్ళి; అతనితోడన్‌= కృష్ణుడితో; ఇట్టులు+అనిరి= ఇట్టా అన్నారు. 


తాత్సర్యం: నిలబడి ఉండగా ఆ దొమ్మియుద్దంలో చావకుండా మిగిలిన దారుకుడు, బభ్రుడు ఆ కృష్ణుడి దగ్గరకు 
వెళ్ళి, అతడితో ఇట్టా అన్నారు. 


తే. అఖిలజనమును సంహృతమయ్యె నిచట । నేల? బలభద్ర దేవు. డున్నెడ ముకుంద! 

యరసికొని పోయి యాతని చరితమునకు । ననుగుణంబైన వర్తన మాచరింపు.’ 64 
పతపదారం: ముకుంద!= కునా!; అఖిలజనమును= యాదవసమూహమంతా; సంహుతము+అయెన= చచ్చింది; ఇచటన+ఎల?= 
ప్రతజదాల ప ఎ న్‌ న్‌ 


ఇక్కడెందుకు?; బలభ(ద్రదేవుడు= బలరాముడు; ఉన్న+ఎడ= ఉన్నచోటును; అరసికొని పోయి= తెలిసికొని పోయి; అతని 
చరితమునకున్‌= అతడి నడవడికి; అనుగుణంబు+ఐన= తగిన; వర్తనము= పని; ఆచరింపు(ము)= చేయుము. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్పర్యం: “కృష్ణా! యాదవ సమూహమంతా చచ్చింది. మరి ఇక్క డెందుకు! బలరాముడు ఎక్కడున్నాడో 
తెలిసికొనిపోయి, అత డెట్టా ఉన్నాడో అందుకు అనుగుణంగా ఆచరించటం మంచిది. 
ఉ. అనుటయు నట్ల కాక! యని యంబుజనాభుండు బభ్రుదారుకు 

ల్మనములు దల్లడిల్ల(గ కెలంకుల రా బలభద్రదేవు పో 

యిన దెస నాదరం బెసంగ నేంగి కురుక్షితిపాగ్రగణ్య! యా 

ఘనతరమూర్తి నవ్వలన( గాంచె మహీజము పొంత నుండ6గన్‌. 65 
ప్రతిపదార్థం: కురుక్షితిప+అ(గ్రగణ్య!= ఓ కురురాజ శ్రేష్టా! వినుము; అనుటయున్‌= దారుకుడు, బభ్రుడు అట్టా పలుకగా; 
అట్టకాక!+అని= అట్లాగే చేద్దామని; అంబుజనాభు(డు= పద్మనాభుడు (శ్రీకృష్ణుడు); బ(భ్రుదారుకుల్‌+మనములు= బభ్రుడి, 
దారుకుడి మనస్సులు; తల్లడిల్లంగన్‌= తల్లడిల్లిపోగా; కెలంకులన్‌రాన్‌= తనకు ఇరువైపులా రాగా; బలభద్రదేవు పోయిన దెసన్‌= 
బలరాముడు వెళ్ళిన దిక్కులో; ఆదరంబు+ఎస(గన్‌+ఏ(గి= గౌరవభావంతో వెళ్ళి; ఆ+వలనన్‌= ఆ వైపున; మహీజముపొంతన్‌= 
చెట్టుదగ్గర; ఉండంగన్‌= ఉండగా; ఆ ఘనతరమూర్తిన్‌= ఆ బలిష్టమైన బలరాముడి రూపాన్ని; కాంచెన్‌= చూచాడు. 
తాత్సర్యం: ఓ రాజా వినుము! అట్టా వారు పలుకగా అట్లాగే చేద్దామంటూ, బభ్రుదారుకులు, మనసులు తల్లడిల్లిపోగా, 

౧M (30) యలు 9 లా 

ఇరువైపులా నడుస్తుండగా శ్రీకృష్ణుడు బలరాముడు వెళ్లిన దారిలోనే చాలా గౌరవభావంతో వెళ్ళాడు. ఆ వైపున ఒక 
చెట్టుక్రింద ఆ బలిష్టవిగ్రహుడైన బలరాముడిని చూచాడు. 


యాదవులెల్ల మడిసిన పిదప( గృష్ణుం డర్జును( దోడ్తేర దారుకుం బంపుట 


సీ, కాంచి దారుకు దెస6గనుగొని 'నీవు వే, పాండురాజ తనూజుల పాలి కరిగి 
వారికి యాదవవర్గ సంక్షయవిధ । మెటింగించి యర్జును నిందు. దెమ్ము' 
నావుడు నతండు మహావేగవంతంబు । లగు రథ్యములం బట్టి యలంతియరద 
మున బూన్గికొని రయంబున నేంె నప్పుడ | మ్మురవైరి బభ్రుని మోము€ జూచి 

ఆ. _ 'అతివపిండుం గుంజరాదులం బురి. జేర్చి; యరుగుదెమ్ము వేగి మనిన నాతం 


డట్ల చేయు పనికి నయి చన నొకబోయ । త్రుంగ జేసి నతని. దుంగ వేసి. 66 


ప్రతిపదార్థం: కాంచి= అట్లా బలరాముడిని చూచి; దారుకుదెసన్‌= దారుకుడివైపు; కనుంగొని= చూచి; నీవు; వే= వేగంగా; 
పాండు తనూజుల పాలికిన్‌= పాండురాజు కుమారుల దగ్గరకు; అరిగి= వెళ్ళి; యాదవవర్గ సంక్షయ విధము= యాదవ వర్గమంతా 
నశించిన విధం; ఎజింగించి= తెలిపి; అర్జునున్‌= అర్జునుడిని; ఇందున్‌= ఇక్కడికి; తెమ్ము= తీసికొనిరమ్ము!; నావుడున్‌= అనగా; 
అత(డు= ఆ దారుకుడు; మహావేగవంతంబులు+అగు= చాలా వేగంగా పరుగెత్తే; రథ్యములను= గుర్రాలను; పట్టి= పట్టుకొనివచ్చి; 
అలంతి= చిన్న; అరదమునన్‌= రథానికి; పూన్ఫికొని= పూన్ఫుకొని; రయంబునన్‌= వేగంగా; ఏలౌన్‌= వెళ్ళిపోయాడు; అప్పుడు; 
ఆ+మురవైరి= ఆ మురాసురుడి శత్రువు - శ్రీకృష్ణుడు; బభ్రునిమోమున్‌+చూచి= బ(భ్రుని ముఖం చూచి; అతివ పిండున్‌= (స్త్రీల 
సమూహాన్ని; కుంజర+ఆదులన్‌= ఏనుగులు మొదలైనవాటిని; పురిన్‌+చేర్చి= ద్వారకలో చేర్చి; వేగము= శీఘ్రంగా; అరుగుదెమ్ము= 
మరలిరమ్ము; అనినన్‌= అనగా; అతండు= ఆ బభ్రుడు; అట్టు+అ+చేయుపనికిన్‌+అయి= అట్లాగే చేయటానికి; చనన్‌= పోగా; 
ఒక బోయ= ఒక బోయవాడు; తుంగ= తుంగపరకను; (వ్రేసి= అతడిపై వేసి; అతనిన్‌= ఆ బభ్రుడిని; (త్రుంగన్‌+చేసెన్‌= 
చచ్చేటట్టు చేశాడు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 617 


తాత్సర్యం: అట్లా బలరాముడిని చూసి, దారుకుడి వైపు తిరిగి “నీవు వేగంగా పాండుకుమారుల దగ్గరకు వెళ్ళి, 
యాదవవర్గమంతా నశించిన విధం తెలిపి, అర్జునుడిని ఇక్కడకు తీసికొనిరమ్ము' అన్నాడు. ఆ దారుకుడు బాగా 
వేగంగా పరుగెత్తే గుర్రాలను తీసికొనివచ్చి చిన్న రథానికి పూన్చుకొని వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు 
బ(భ్రుడివైపు చూచి 'నీవు (స్త్రీలను, ఏనుగులు, గుర్రాలు మొదలైనవాటినీ ద్వారకలో చేర్చి తిరిగిరమ్ము' అన్నాడు. ఆ 
బ(భ్రుడు అట్టాగే చేయటానికి బయలుదేరాడు. అంతలో ఒక బోయవాడు ఒక తుంగపరకను వాడిపై వేసి, వాడిని 
చంపాడు. 


విశేషం: బభ్రుడు యాదవుడు, ఆ ఒక్కడు కూడా మిగలలేదని చెప్పటం కోసం ఈ వర్ణన. ఇక ఆ బ(భ్రుడి పని కూడా శ్రీకృష్ణుడే 
చేయవలసి వచ్చింది. కాలం వికటించటమంటే అర్థం ఇదే. 


ఆ. హరికింగానవచ్చునంత దవ్వుల నట్లు । పడియె బభ్రు/ డతని పాటు జూచి 

సంయమీంద్రశాపశక్తికి నద్దుత । మంది యమ్ముకుందు( డన్నతోడ. 67 
ప్రతిపదార్థం: హరికిన్‌= కృష్ణుడికి; కానవచ్చునంత దవ్వులన్‌= కనిపించేటంత దూరంలోనే; బభ్రుండు; అట్టు= ఆ విధంగా; 
పడియెన్‌= నేలకూలాడు; అతని= ఆ బ(భ్రుడిని; పాటున్‌ చూచి= పడిపోవటాన్ని చూచి; ఆ+ముకుందు(డు= శ్రీకృష్ణుడు; 


సంయమి+ఇంద్ర= బుషిశ్రేష్టుల; శాపశక్తికిన్‌= శాపానికున్న శక్తికి; అద్భుతము+అంది= ఆశ్చర్యపడి; అన్నతోడన్‌= బలరాముడితో. 


తాత్పర్యం: కృష్ణుడికి కనిపించేటంత దూరంలోనే అట్టా బభ్రుడు నేలకొరిగాడు. ఆ బభ్రుడి పతనాన్ని చూచి కృష్ణుడు 
బుషిశ్రేష్టుల శాపాని కున్న శక్తికి ఆశ్చర్యపడి బలరాముడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 


క  “సామజరథతురగములను । రామలం బురి సేర్షి యే మరలి వచ్చెద నీ 
భూమిజము కడన నిలువు ద। యామయ! నా రాక వార్చి, యనియె నరేంద్రా! 68 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా (కృష్ణుడిట్లా అన్నాడు); సామజ= ఏనుగులనూ; రథ= రథాలను; తురగములనున్‌= గుర్రాలను; 
రామలన్‌= స్త్రీలను; పురి+చేర్చి= నగరానికి చేర్చి; ఏన్‌= నేను; మరలి వచ్చెదన్‌= తిరిగి వస్తాను; దయామయ!;= దయతోనిండినవాడా! 
(అన్నా); ఈ భూమిజము కడన్‌= ఈ చెట్టుదగ్గరే; నా రాక వార్చి= నా ఆగమనం నిరీక్షిస్తూ; నిలువు= ఉండుము. 


తాత్పర్యం: కృష్ణుడు బలరాముడితో ఇట్టా అన్నాడు; 'అన్నయ్యా! ఏనుగులను, గుర్రాలను, రథాలను, స్త్రీలను ద్యారకలో 
వదలి నేను తిరిగి వస్తాను. అంతవరకు ఈ చెట్టుదగ్గరే ఉండుము”. 


సీ, అని గజాదుల నింతులను గొని పురి కే(గి | వసుదేవుగాంచి యవ్వసుమతీశు 
తో(దగ నిట్లను దొల్లి కౌరవకుల । క్షయము సూచితి; నేడు సకలయాద 
వులనాశమును గంటి నలఘుతేజోధన! | యఖిలబాంధవహీనమయిన యిచటి 
మనువున వర్తింప మనసు గొల్పదు మున్న। యన్న కాననమున కరిగినాండు 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. భవ్యతపమున నా బలభద్రు( గూడి। యేను దపమాచరించెద; నింక మీర 
లరసికొనుండు సర్వంబును; । నరుండు వచ్చు । నిందు మీ పంపు సేంతకై యెల్లినే(డు.” 69 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; గజ+ఆదులన్‌= ఏనుగులు మొదలైనవాటిని; ఇంతులనున్‌= (స్త్రీలను; కొని= వెంటతీసికొని; 
పురికిన్‌+ఏం౧= ద్వారకకు వెళ్ళి; ఆ+వసుమతీ+-ఈశుతోన్‌= రాజయినవసుదేవుడితో; తగన్‌= అర్హమైన రీతిలో; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు; అలఘుతేజోధన!= గొప్ప తేజస్సే ధనంగా కలిగినవాడా (తేజోమూర్తీ); తొల్లి= మునుపు; కౌరవకులక్షయము= 
కౌరవవంశ నాశం; చూచితిన్‌= చూశాను; నేండు= ఈ వేళ; సకలయాదవులనాశమునున్‌= యాదవులందరూ నశించటం; కంటిన్‌= 
చూచాను; అఖిలబాంధవ హీనము+అయిన= బంధువులెవ్వరూ లేని; ఇచటిమనువునన్‌= ఇక్కడి (బ్రతుకులో; వర్తింపన్‌= ఉండటానికి; 
మనసు+కొల్పదు= మనసు రావటంలేదు; అన్న= బలరాముడు; మున్ను+అ= ముందుగానే; కాననమునకున్‌= అడవికి; అరిగినా6 
డు= వెళ్ళాడు; భవ్యతపమునన్‌= శాంతమైన తపస్సుతో, ఆ బలభద్రున్‌+కూడి= బలరాముడితో కలిసి; ఏను= నేను (కూడా); 
తపము+ఆచరించెదన్‌= తపస్సు చేస్తాను; ఇంకన్‌= ఇకమీదట; సర్వంబును= అన్ని విషయాలనూ; మీరలు= మీరే; అరసికొను6 
డు= చూచికొనుడు; మీ పంపుసేంతకై= మీ ఆజ్ఞను నిర్వర్తించి మీకు సహకరించటానికి; ఎల్లినేడు= రేపో ఈ రోజో; నరుండు= 
అర్జునుడు; ఇందున్‌= ఇక్కడికి; వచ్చున్‌= వస్తాడు. 

తాత్పర్యం: అని చెప్పి, ఏనుగులు మొదలైనవాటినీ, ప్రీలనూ వెంటతీసికొని ద్వారకకు వెళ్లి, వసుదేవుడితో తగినరీతిలో 
ఇట్టా అన్నాడు: “తండ్రీ! మునుపు కౌరవులందరూ నాశనం కావటం చూచాను. ఈ వేళ యాదవులందరి చావునూ 
చూచాను. ఓ తేజోమూర్తీ! బంధువు లెవ్వరూ లేని ఇక్కడ జీవితం గడపటానికి మనస్సు రావటంలేదు. బలరాముడు 
ముందుగానే అడవికి వెళ్ళాడు. అన్నతో కలిసి నేను కూడా శాంతమైన తపస్సు చేస్తాను. ఇక అన్ని విషయాలూ మీరే 
చూచికొనుడు. మీ ఆజ్ఞ నిర్వర్తించి, మీకు సహకరించటానికి అర్జునుడు రేపో ఈనాడో ఇక్కడకు వస్తాడు.” 


క. అనుచు నతని పాదంబులు । తన ఫాలతలంబు సో(క( దాత్సర్యమునన్‌ 
వినతి నడపె నంతకుమును । వినియె జనులచేత సమరవిధ మత. డధిపా! 70 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; అనుచున్‌= అంటూ; అతని పాదంబులు= వసుదేవుడి పాదాలు; తన ఫాలతలంబు సోంకన్‌= 


తన నుదుటికి తాకేటట్టు; తాత్సర్యమునన్‌= గౌరవ (ప్రపత్తులతో; వినతినడపెన్‌= నమస్కరించాడు; అతండు= ఆ వసుదేవుడు; 
అంతకుమును= అంతకుమునుపే; జనులచేతన్‌= ప్రజలచేత; సమరవిధము= యాదవుల యుద్ద విషయం; వినియెన్‌= వినిఉన్నాడు. 


తాత్సర్యం: అంటూ వసుదేవుడి పాదాలు తన నుదుటికి తగిలేటట్టు గౌరవప్రపత్తులతో కృష్ణుడు నమస్కరించాడు. ఆ 
వసుదేవుడు అంతకుమునుపే ప్రజలవలన యాదవులు తుంగపరకలతో చేసికొన్న యుద్ధాన్ని గురించి విని ఉన్నారు. 


చ. విని బలుజీవి వోయి మది విహ్వలమై మెయి మ్రానుపాటు నొం 
ద నునికి మీ(దం గేశవుండు దానును రాముడు నిల్లువాసి కా 
ననమున నుండువారమని నైష్టికతం బలుకంగ నున్నచే 
తనయు నడంగ. జేష్టితము దక్కి శవాకృతి నుండె నత్తిన్‌. 71 


ప్రతిపదార్థం: విని= ఆ మాటలు విని; బలుజీవి+పోయి= దృఢమైన చైతన్యాన్ని కోల్పోయి; మది= మనసు; విహ్వలము+ఐ= 
వివశమై (స్వాధీనం కోల్పోయి); మెయి= దేహము; [మానుపాటున్‌+ఒందన్‌= కొయ్యబారగా; ఉనికి= ఉండటంతో; మీందన్‌= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 619 


ఆపై; కేశవుండు= శ్రీకృష్ణుడు; తానును= తానూ; రాముండున్‌= బలరాముడూ; ఇల్లు+పాసి= ఇల్లు వదలి; కాననమునన్‌= 
అడవిలో; ఉండువారము+అని= ఉంటామని, నైష్టికతన్‌= నిష్టతో; పలుకంగన్‌= చెప్పగా; ఉన్న చేతనయున్‌= ఉన్న తెలివికూడా; 
అడంగన్‌= అణగిపోగా; చేష్టితము తక్కి= నిశ్ళేష్టుడై; ఆ+తరిన్‌= ఆ సమయంలో; శవ+ఆకృతిన్‌= శవంవలె; ఉండెన్‌= 
ఉండిపోయాడు. 


తాత్సర్యం: ఆ మాటలు విని, దృఢమైన చైతన్యం పోయి, మనస్సు అస్వాధీనమై, దేహం కొయ్యబారి ఉండగా ఆపైన 
శ్రీకృష్ణుడు తానూ బలరాముడూ అడవిలో ఉంటామని అనటంతో ఉన్న తెలివికూడా పోయి వసుదేవుడు నిళ్ళేష్టుడై 
శవప్రాయంగా అయ్యాడు. 


క. తన మాటలు నజ్జన నా । థు నవస్థయు వినియు( గనియు దురపిల్లి సతీ 
జను లొక్కటం బె ల్లాక్రం । దన మొనరించిన మురారి దయ మది నొలయన్‌. 72 


ప్రతిపదార్థం: తన మాటలున్‌= తాను ఆడిన మాటలు (అడవిలో తపస్సు చేస్తామనటం); వినియున్‌= విని; ఆ+జననాథు+ 
అవస్థయున్‌= ఆ వసుదేవుడి స్థితి; కనియున్‌= చూచి; సతీజనులు= యాదవ'స్తీలు; దురపిల్లి= శోకించి; ఒక్కటన్‌= ఒక్కసారిగా; 
పెల్టు= మిక్కిలిగా; ఆ(క్రందనము+ఒనరించినన్‌= ఏడ్వగా; ముర+అరి= కృష్ణుడు; మదిన్‌= మనసులో; దయ= కరుణ; ఒలయన్‌= 


టగా. 
టు 


(ఆ 


తాత్పర్యం: తానాడిన మాటలు విని, వసుదేవుడి దురవస్థ చూచి, యాదవ'స్తీలు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ 
పెద్దగా ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు మనసులో కరుణ పుట్టగా. (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ. అందట నూరార్డ్లి'యర్జునుం డిప్పుడ । వచ్చు నిచ్చటికి మీవంత లెల్ల 
దీర్చు నక్కురు కులదీపకుం' డని యుప । శమవాక్యముల. దేర్చి జనకుపాల 
నాసీను(డయి తదీయాంమఘ్రైపద్మంబులు । తన చారుపాణిపద్మముల మెత్త 
మెత్తన యొత్తుచు మెలుపొందం గర్జంపు(। బలుకుల. జిత్తవిభ్రమము మాని 


తే.  మజియుంబార్దుని రాక పల్మటును జెప్పి యన్నయాధఢ్యు(డు పనిసేయ నున్నవారి. 
థి 
'గరితురంగాదికముల మీ రరసికొనుండు;। వినుండు కర్తవ్యమిట్టిది వేయునేల?” 73 


ప్రతిపదార్థం: (శ్రీకృష్ణుడు) అందణన్‌= అందరినీ; ఊరార్చి= ఓదార్చి; ఆ+కురుకులదీపకుండు= ఆ కురుకులంలో శ్రేష్టుడైన 
అర్జునుడు; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఇచ్చటికిన్‌= ఇక్కడికి; వచ్చున్‌= వస్తున్నాడు; మీవంతలు+ఎల్లన్‌= మీ దుఃఖాలన్నిటినీ; తీర్చున్‌= 
పోగొట్టుతాడు; అని; ఉపశమవాక్యములన్‌= ఓదార్పు మాటలతో; తేర్చి= వారు తేరుకొనేటట్టు చేసి; జనకు పాలన్‌= తండ్రిదగ్గర; 
ఆసీనుండు+అయి= కూర్చుని; తదీయ= అతడి; అంఘ్రిపద్మంబులు= తామరలవంటి పాదాలను; తన; చారు= అందమయిన; 
పాణిపద్మములన్‌= తామరలవంటి చేతులలో; మెత్తమెత్తన= నెమ్మదిగా; ఒత్తుచున్‌= ఒత్తుతూ; మెలుపు+ఒందన్‌= సుకుమారంగా; 
కర్ణము+పలుకులన్‌= చేయవలసిన పనిని గూర్చిన మాటలతో; చిత్రవిభ్రమమున్‌= మనసు చెదరటాన్ని; మాన్ఫి= మాన్ని; మజియున్‌= 
మరల; పార్టుని రాక= అర్జునుడి రాకను గురించి; పల్మణును చెప్పి= మాటిమాటికీ చెప్పి; ఆ+నయ+ఆధఢ్యు(డు= ఆ నీతికోవిదులలో 
(శ్రేష్టుడు; పని+చేయన్‌+ఉన్నవారిన్‌= పనిచేయటానికి మిగిలిన సేవకులతో; మీరు; కరితురంగ+ఆదికములన్‌= గుర్రాలు, ఏనుగులు 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


మొదలైనవాటిని; అరసికొనుండు= చూచికొనండి; కర్తవ్యము= చేయదగిన పని; ఇట్టిది= ఇది; వేయున్‌+ఏల?= అధికంగా చెప్పటం 
ఎందుకు? 


తాత్సర్యం: కృష్ణుడు అందరినీ ఓదార్చి 'అర్జ్హునుడు ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాడు. కురువంశశ్రేష్టుడైన ఆ అర్జునుడు మీ 
దుఃఖాలన్నిటినీ పోగొట్టుతాడు” అని ఓదార్పు మాటలలో వారిని తేర్చి, తండ్రి దగ్గర కూర్చొని నెమ్మదిగా కాళ్లు 
హే Vas (ap) 
పట్టుతూ, అతిసుకుమారంగా చేయదగిన పనులనుగురించిన మాటలతో అతడి మనసులోని విభ్రమాన్ని పోగొట్టాడు. 
అర్జునుడి రాకను గురించి మాటిమాటికీ చెప్పాడు. ఆ నీతికోవిదుడికి తెలియని దేమున్నది? మిగిలిన సేవకులతో 
'గుర్రాలను ఏనుగులను మీరే చూచుకోండి. ఇక అధికంగా చెప్పటం ఎందుకు?” అని కర్తవ్యబోధ చేశాడు. 


తే. అని తెగంబలికి యతని వీ। డ్కొని రామునికడకు( జని యకుంఠితభక్తిన్‌ 

వినతుం డయి “మన జనకుని । యనుమతి వచ్చితి మహాత్మ! యనియె నరేంద్రా! 74 
ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా!; అని= ఈ విధంగా; తెగన్‌+పలికి= నిష్కర్షగా పలికి; అతనిన్‌ వీడ్కొని= తండ్రికి వీడ్కోలు 
చెప్పి; రాముని కడకున్‌+చని= బలరాముడి దగ్గరకు వెళ్ళి; అకుంఠిత భక్తిన్‌= మొక్కపోని గాఢమైన భక్తితో; వినతుండు+అయి= 
నమస్కరించి; మహాత్మ!= గొప్ప మనసున్నవాడా!; మన జనకుని= మనతండ్రిగారి; అనుమతిన్‌+వచ్చితిన్‌= అనుమతితో వచ్చాను; 
అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: రాజా! ఈ విధంగా నిష్కర్షగా పలికి, తండ్రికి వీడ్కోలు చెప్పి, బలరాముడి దగ్గరకు వెళ్ళి, మొక్కపోని 
గాఢమైన భక్తితో నమస్కరించి “మహాత్మా! మన తండ్రిగారి అనుమతితో వచ్చాను” అన్నాడు. 


బలరాముడు శరీరంబు విడిచి యనంతునియందు( గలయుట (సం.16-5-11) 


సీ, తదనంతరంబ యద్దామోదరు(డు రాము । వదనసరోజంబువలన వెడల 
గనియె మహాభుజంగము నరుణచ్చాయ । యై పొల్లు వ క్రసహస్రకంబు 
5 అ = 


మణుల వెలింగెడు ఫణములు. దెలుపారి । పర్వతాభోగ నిభంబు నైన 
మేని పెంపును గలదాని నట్లా బల । భద్రుండు నిజయోగబలముపేర్షి. 


ఆ. దనదుతనువువిడిచి చనియె వియద్వీథి | నంబునిధికి నమ్మహాత్ము నెదురు 
కొనియె వరుణు( డధిక వినయంబుతో నాగ । కులము లెల్ల వచ్చి కొలిచె భక్తి. 75 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ఆ+దామోదరు(డు= ఆ పద్మనాభుడు (కృష్ణుడు); రామువదన 
సరోజంబువలనన్‌= బలరాముడి ముఖపద్మం నుండి; మహాభుజంగము= పెద్ద సర్పము; అరుణచ్చాయయై= ఎర్రటికాంతిగలదై; 
పొల్చు= ప్రకాశించెడి; వ(క్రసహ(స్రకంబు= వేయినోళ్ళు; మణుల వెలింగెడు ఫణములున్‌= మణులతో (ప్రకాశించే పడగలు; 
తెలుపారి= తెల్లవై; పర్వత= కొండయొక్క; ఆభోగ= వైశాల్యంతో; నిభంబున్‌+ఐన= సదృశమైన; మేని పెంపును= పెద్ద ఆకారాన్ని; 
కలదానిన్‌= కలదానిని; వెడలన్‌= బయలు పడటాన్ని; కనియెన్‌= చూశాడు; అట్టు= ఆ విధంగా; ఆ బలభద్రుండు; నిజయోగబలము 
పేర్మిన్‌= తన యోగబలాధిక్యం వలన; తనదు తనువు విడిచి= తన దేహాన్ని వదలిపెట్టి; వియత్‌+వీథిన్‌= ఆకాశమార్గంలో; 
అంబునిధికిన్‌= సముద్రానికి; చనియెన్‌= వెళ్ళాడు; ఆ+మహాత్మున్‌= ఆ మహాత్ముడైన బలరాముడిని; వరుణు(డు= జలాధిపతియైన 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 621 
వరుణుడు; ఎదురుకొనియెన్‌= ఎదుర్కొని స్వాగతం చెప్పాడు; అధిక వినయంబుతోన్‌= అధికమైన వినయంతో; నాగకులము 
లెల్లన్‌= నాగకులాలన్నీ; భక్తిన్‌= భక్తితో; కొలిచెన్‌= పూజించాయి. 


తాత్సర్యం: ఆ తరువాత కృష్ణుడు బలరాముడి ముఖంనుండి ఒక పెద్దసర్సం బయలుపడటాన్ని గమనించాడు. ఆ 
మహాసర్సం ఎర్రటి కాంతితో (ప్రకాశించే వేయినోళ్ళు కలిగినది. మణులతో (ప్రకాశించే పడగలు కలిగినది. 
పర్వతవైశాల్యానికి సదృశంగా ఉన్న పెద్ద ఆకారం కలిగినది. ఆ విధంగా బలరాముడు తన యోగబలంవలన తన 
దేహాన్ని వదలిపెట్టి, ఆకాశమార్గంలో సముద్రంలోనికి ప్రవేశించాడు. ఆదిశేషస్వరూపుడైన ఆ బలరాముడికి వరుణుడు 
స్వాగతం చెప్పాడు. నాగవర్గంవారంతా వచ్చి అధికవినయంతో పూజలు చేశారు. 


విశేషం: ఆదిశేషుడు (త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్యాపరయుగంలో బలరాముడిగా అవతరించాడు. 


ఆ. అహికులాగ్రగణ్యు(దైన వాసుకియుంగ । ర్కోటకుండు. దక్షకుండు వారు 
ణుండు( గుంజరుండునుం గుముదుండును । దుర్ముఖుండునుం బృథుశ్రవుండు. 76 


ప్రతిపదార్థం: అహికుల= పాములవంశంలో; అ(గ్రగణ్యుడు+ఐన= మొదట లెక్కింపదగినవాడయిన; వాసుకియున్‌= వాసుకీ; 
(ఇంకా) కర్కోటకుండు; తక్షకుండు; వారుణుండు; కుంజరుండు; కుముదుండు; దుర్ముఖుండు; పృథు శ్రవుండు. 


తాత్సర్యం: పాములకులంలో మొదటగా లెక్కింపదగిన వాడైన వాసుకి కర్కోటకుడూ, తక్షకుడూ, వారుణుడూ, 
కుంజరుడూ, కుముదుడూ, దుర్ముఖుడు, పృథు శ్రవుడూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 
తే. హ్రాదు(డును వక్రదంతుండు. గ్రోధనామ । కుండు శంఖుండు. బుండరీకుండు మిశ్రి 

యును నజేయుండు ధృతరా య్లు(డును మొదలుగ । నరుగుదెంచిరి యద్దేవునర్థి( గొలువ. 77 
ప్రతిపదార్థం: హ్రాదుండునున్‌; వక్రదంతుండున్‌; (క్రోధనామకుండున్‌= (క్రోధుడనే పేరున్నవాడు; శంఖుండున్‌; పుండరీకుండున్‌; 
మి(శ్రియునున్‌= మి(్రి అనే వాడున్నూ; అజేయుండున్‌; ధృతరాష్టు(డునున్‌; మొదలుగన్‌= మొదలైనవారు; ఆ+దేవున్‌= ఆ 
దేవుడిని; అర్ధిన్‌= కోరి; కొలువన్‌= సేవించటానికి; అరుగుదెంచిరి= వచ్చారు. 

త | ఆ 3 అ శ 
తాత్సర్యం: |హ్రోదుడు, వక్రదంతుడు, (కోధుడనే పేరుగలవాడు, శంఖుడు, పుండరీకుడు, మి(శ్రి, అజేయుడు, ధృతరాష్ట్రుడు 
మొదలైన నాగులు కూడా బలదేవుడిని భక్తితో పూబించటానికి వచ్చారు. 
తే. పరమకౌతుకంబు భవ్యభక్తియు నొల । యంగ వచ్చి కొలిచె నా ఫణీంద్రు 

గంగ యాది గాంగంగల మహానదులు స । ముజ్వలాభిరామమూర్తు లొంది. 78 
ప్రతిపదార్థం: పరమ= మిక్కిలి; కౌతుకంబు= ఆసక్తి; భవ్య= యోగ్యమైన; భక్తియున్‌= భక్తీ; ఒలయంగన్‌= ఒప్పగా; ఆ 
ఫణి+ఇం|ద్రున్‌= ఆ ఆదిశేషుడిని; గంగ+ఆది+కాంగన్‌+కల= గంగ మొదలుగా ఉన్న; మహానదులు= పెద్దనదులన్నీ; సముజ్ఞ్యల= 
మిక్కిలి (ప్రకాశిస్తున్న; అభిరామ= అందమైన; మూర్తులు+ఒంది= ఆకారాలు ధరించి; వచ్చి కొలిచెన్‌= వచ్చి పూజించాయి. 
తాత్సర్యం: చాలా ఆసక్తితో, యోగ్యమైన భక్తితో ఆ ఆదిశేషుడిని, గంగ మొదలుగా ఉన్న పెద్ద నదులన్నీ మిక్కిలి 
ప్రకాశిస్తున్న అందమైన ఆకారాలు ధరించి వచ్చి పూజించాయి. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అంతయును దివ్యదృష్టి । క్రాంతి యగు మురాంతకుండు గను6/గొన నమ్మూ 
ర్యంతరము గలపికొనియె న । నంతుండు దన పరమమూర్తి యందు నరేంద్రా! 79 


ప్రతిపదార్థం: అంతయునున్‌= అన్నిటినీ; దివ్యదృష్టి క్రాంతిఅగు= దివ్యదృష్టితో ఆక్రమించగల; ముర+అంతకుండు= మురారి 
(కృష్ణుడు); కనుంగొనన్‌= చూస్తుండగా; అనంతు(డు= పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు; ఆ+మూర్తి+ అంతరమున్‌= 
తనమూర్తి భేదమయిన ఆ ఆదిశేషుడిని; తన= తనదైన; పరమమూర్తియందున్‌= (శ్రేష్టమైన మహారూపంలో; కలపికొనియెన్‌= 
కలుపుకొన్నాడు; నరేం(ద్రా!= రాజా! విన్నావా! 

తాత్సర్యం: జనమేజయా? అన్నిటినీ ఆక్రమించగల (దర్శించగల) కృష్ణుడు చూస్తుండగనే అనంతుడు (ఆదిశేషుడు) 


తన మూర్తి భేదాన్ని (బలరామున్ని) తన శ్రేష్టమైన మహారూపంలో కలుపుకొన్నాడు. 


సీ,  అట్లగ్రజుండు చన్ననచ్చటువాసి యం। తంతంగ్రుమ్మరుచు మురారి సకల 
లోకపాలనకు భూలోకంబునందు. దా€। బుట్టంగ వలసిన యట్టి మేటి 
పనులెల్లం దీటుట మనమున. దలపోసి, । తనువిముక్తికి నిమిత్తంబు( దలంచి, 
మునులవాక్యము తెఅంగును దొల్లి దుర్వాసు | నవయవసమితి. బాయసము పూయు 


తే. నప్పుదణఅకాలంబూయమి నత్తపస్వి।; యచట నవిలంఘ్యమై యపాయంబు గలుగు 
ననిన మాటయు. జర్దించి, మనసు నింద్రి। యములు నడంగించి గాఢసమాధి నొంది. 80 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; అగ్రజుండు= అన్న; చన్నన్‌= వెళ్ళిపోగా; అచ్చటు= ఆ చోటు; పాసి= వదలి; అంతంతన్‌= 
అక్కడక్కడా; (కుమ్మరుచున్‌= తిరుగుతూ; మురారి= కృష్ణుడు; సకలలోకపాలనకున్‌= సకలలోకాలను పాలించ టానికి; 
భూలోకంబునందున్‌= భూలోకంలో; తాన్‌+పుట్టంగ వలసిన అట్టి= తాను జన్మించవలసినట్టి; మేటి పనులు= గొప్పపనులు; 
ఎల్లన్‌= అన్నీ; తీణుటన్‌= పూర్తికావటం; మనమునన్‌+తలపోసి= మనసులో ఆలోచించి; తను విముక్తికిన్‌= దేహం వదలిపెట్టటానికి; 
నిమిత్తంబున్‌+తలంచి= కారణాన్ని ఆలోచించి; మునుల వాక్యంబు తెజంగునున్‌= మునులిచ్చిన శాపవాక్యాలు; తొల్లి= మునుపు; 
దుర్వాసున్‌+అవయవసమితిన్‌= దుర్వాసో మహాముని అవయవ సమూహానికి (దేహానికి); పాయసము పూయు+అప్పుడు= పాయసం 
పూస్తున్నప్పుడు; అజుకాలన్‌+పూయమిన్‌= అరకాలులో పూయకపోవటం చేత; ఆ+తపస్వి= ఆ బుషి అచటన్‌= ఆ అరకాలిలోనే; 
అపాయంబు= కీడు; అవిలంఘ్యము+ఐ= దాటటానికి వీలులేకుండా (తప్పకుండా); కలుగున్‌= కలుగుతుంది; అనిన మాటయున్‌= 
అన్న మాటను; చర్చించి= విచారించుకొని; మనసున్‌+ఇం(ద్రియములున్‌= మనసును, ఇంద్రియాలను; అడంగించి= అణచి; 
గాఢ సమాధిన్‌+ఒంది= గాఢ సమాధిని పొంది. 


తాత్సర్యం: అట్లా బలరాముడు అవతారం చాలించి వెళ్ళిపోగా, న్చీ కృష్ణుడు ఆ చోటు వదలిపెట్టి అక్కడక్కడా తిరిగాడు. 
లోకస్థితిపాలనకోసం తాను భూలోకంలో ఏ విశిష్టకార్యాలు చేయటంకొరకు పుట్టాడో అవి పూర్తికావటం మనసులో 
ఆలోచించాడు. తాను దేహాన్ని వదలిపెట్టటానికి ఒక హేతువును ఆలోచించుకొన్నాడు. మునులు ఇచ్చిన శాపవాక్యం 
గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు దుర్వాసుని కోరికపై అతడి దేహమంతటా పాయసాన్ని కృష్ణుడు పూశాడు. కాని, అరకాలిలో 
మాత్రం పాయసం పూయటం మరచిపోయాడు. ఫలితంగా ఆ బుషి ఆ అరకాలిలోనే నీకు ప్రాణాపాయం 
జరుగుతుందని, అది తప్ప” దని చెప్పిన విషయమూ గుర్తుకు వచ్చింది. దీనితో ప్రాణత్యాగం ఎట్లా చేయవచ్చునో 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 623 
స్ఫురించింది. మనసును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను అణచిపెట్టి, గాఢమైన సమాధిని పొంది (తరువాతి పద్యంతో 
అన్వయం). 

క  జలనిధిశయనుండు మహీ । స్థలశయనుం డయ్యె; నట్టి సమయమునం దా 

నలుకుచు( దత్కాంతార । స్టలి కల్లన నరుగుదెంచె జర కురుముఖ్యా! 81 
ప్రతిపదార్థం: కురుముఖ్యా!= కురుశ్రేష్ణా (వినుము)! అప్పుడు; జలనిధి శయనుండు= సాగరంలో నిద్రించే విష్ణుస్వరూపుడైన 
శ్రీకృష్ణుడు; మహీతలశయనుండు+అయ్యెన్‌= నేలమీద పడుకున్నవాడయ్యాడు; అట్టి సమయమునన్‌= ఆ సమయంలో; 
తద్‌+కాంతార+స్టలిన్‌= ఆ అడవిలో; తాన్‌= తాను; అలుకుచున్‌= నేలను కాలితో రాస్తూ; జర= ముసలితన మనెడి దేవత; 
అల్లనన్‌= నెమ్మదిగా; అరుగుదెంచెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: క్షీరసాగరంలో శయనించే విష్ణువు - అంటే కృష్ణుడు - నేలమీద పడుకొన్నాడు. ఆ సమయంలో 'జరి 
నేలను కాలితో రాస్తూ నెమ్మదిగా ఆ అడవిలో ప్రవేశించింది. 


విశేషం: జరామరణాలు ఒకదానిని వదలి మరి ఒకటి ఉండవు. అందుకే సహజమరణానికి ముందు ఎవరిలోనైనా ముసలితనపు 
లక్షణాలు వస్తాయి. జర - ముసలితనానికి అధిష్టానదేవత; 'కాలకన్య' అని కూడా అంటారు. ఆమె ప్రవేశించిన తరువాతే 
మరణం ఆసన్న మవుతుంది. కాల మాసన్న మయిందని సూచించేది “జరి 


ఆ. అరుగుదెంచి యచట. దిరిగెడు నొక వేంట । కానింగాంచి వాండు కమలనాభు 
నొడలు చూచి టెంకి నున్నయేణం బను । నట్లు సేసి మాయ యావహించె. 82 


ప్రతిపదార్థం: అరుగుదెంచి= 'అది' అట్టా వచ్చి; అచటన్‌= ఆ అడవిలో; తిరిగెడు= తిరుగుతున్న; ఒక వే(టకానిన్‌+కాంచి= ఒక 
వేటగాడిని చూచి; వాండు= ఆ వేటగాడు; కమలనాభు(న్‌)+ఒడలు= పద్మనాభుడి (కృష్ణుడి) దేహం; చూచి= చూడగా; టెంకిన్‌= 
సమీపంలో ఉన్న; ఏణంబు+అనునట్లు+చేసి= జింక అని అనుకొనేటట్టు చేసి; మాయ= భ్రాంతి; ఆవహించెన్‌= కలుగచేసింది. 

తాత్సర్యం: 'జరి అట్లా వచ్చి అడవిలో తిరుగుతున్న ఒక వేటగాడిని చూచి, అతడు కృష్ణుడి దేహాన్ని చూచి సమీపంలో 
ఉన్న బింక అని అనుకొనేటట్లు (భ్రాంతిని ఆవహింపజేసింది. 


మ. ధరణీనాథ! యతండు శాతశర ముద్యద్వృత్తి సంధించి యు 
ద్దురభంగిం దెగ నిండంగాం దిగిచి యత్యుగ్రంబుగా నేసి; నా 
హరి శ్రీపాదతలంబు( దూర(గొని యయ్యస్తంబు మీంగాల ని 
ష్టుర వేగంబున నుచ్చిపోయె వెస వాండుం జేరె( గైకొంటకున్‌. 83 


ప్రతిపదార్థం: ధరణీనాథ!= రాజా!; అతండు= ఆ వేటగాడు; శాతశరము= వాడియైన బాణం; ఉద్యత్‌+వృత్తిన్‌= పూనికతో; 
సంధించి= ఎక్కుపెట్టి; ఉద్దుర= దృఢమైన; భంగిన్‌= రీతిలో; తెగన్‌= నారిని; నిండంగాన్‌= నిండుగా; తిగిచి= లాగి; 
అతి+ఉ([గ్రంబుగాన్‌= మిక్కిలి భయంకరంగా; ఏసెన్‌= (ప్రయోగించాడు; ఆ+అ(స్రంబు= ఆ బాణం; ఆ హరి= ఆ కృష్ణుడి; 
శ్రీపాదతలంబున్‌= గొప్పదైన పాదం అడుగుభాగంలో; తూరంొని= దూరి; మీంగాలన్‌= పాదోపరిభాగంలో; నిష్టురవేగంబునన్‌= 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


అతిశీఘ్రంగా; ఉచ్చిపోయెన్‌= బయటికి పొడుచుకు వచ్చింది; వెసన్‌= వెంటనే; వాండున్‌= ఆ వేటగాడు; కై కొంటకున్‌= (ఆ 
జింకను) తీసికొనివెళ్ళటానికి; చేరెన్‌= అక్కడికి వచ్చాడు. 


తాత్పర్యం: ఆ వేటగాడు పూనికతో విల్లు ఎక్కుపెట్టి, దృఢమైన రీతిలో నారి సంధించి, నిండుగా లాగి, మిక్కిలి 
భయంకరంగా వదిలాడు. ఆ బాణం కృష్ణుడిపాదం అడుగుభాగంలో దూరి పాదోపరిభాగంలో అతి శీఘ్రంగా బయటికి 
పొడుచుకుని వచ్చింది. వెంటనే ఆ వేటగాడు (ఆ జింకను) తీసికొనివెళ్ళటానికి అక్కడికి వచ్చాడు. 


విశేషం: కర్మఫలితాన్ని కృష్ణుడు కూడా తప్పించుకొనలేదు. బలరాముడు యోగమార్గంలో తనువును వదలిపెట్టాడు. కృష్ణుడు 
కూడా సమాధిలో ఉన్నాడు. కాని తనువును వదలటానికి బుషిశాపం - దుర్వాసుడి వాక్యం ఒక మిషను చూపించింది. ఆ మిష 
ఇట్లా వేటగాడు జింక అనుకొని బాణం వదలటం. పాదం అడుగున దూరి మీగాలుపైన పొడుచుకు రావటం - వేటగాడి 
ధనుర్విద్యా నైపుణ్యాన్ని సూచిస్తుంది. 
క. చేరి తెలియంగనుంగొని పెం । పారు పురుషు డగు టెటింగి యత్యంతార్తిం 

గూరి వడ(కి తచ్చరణాం । భోరుహములం దన శిరంబు వొందం బడియెన్‌. 84 
ప్రతిపదార్థం: చేరి= కృష్ణుడిని సమీపించి; తెలియన్‌+కనుంొని= బాగా పరికించి చూచి; పెంపు+ఆరు= బాగా గొప్పవాడైన; 
పురుషు(డు+అగుట+ఎణింగి= పురుషుడు కావటం గుర్తించి; అతి+అంత+ఆర్తిన్‌= చాలా ఆర్తిని; కూరి= పొంది; వడ(కి= 
గడగడలాడి; తద్‌+చరణ+అంభోరుహములన్‌= అతడి పాదపద్మాలవద్ద; తన శిరంబు+పొందన్‌= తన శిరస్సు తాకునట్టు; 
పడియెన్‌= క్రిందపడ్డాడు. 
తాత్పర్యం: ఆ వేటగాడు కృష్ణుడిని సమీపించి, బాగా చూచి, ఎవరో మహాపురుషుడని గుర్తించి, చాలా ఆర్తినిపొంది, 
గడగడలాడి అతడి పాదపద్మాలవద్ద తన శిరస్సును పెట్తి (కిందపడ్డాడు. 

లు అ యి 


తే. పడి యేడ్డినం గృష్టుండు తగు । నొడువుల నూరార్చి తన మనోరథ మిమ్మె 
నొడ(గూడిన మానుషమగు । నొడలు విడిచి నిజపదంబు నొందుట కరిగెన్‌. 85 
ప్రతిపదార్థం: పడి= క్రిందపడి; ఏడ్పినన్‌= ఏడవగా; కృష్ణుండు; తగు నొడువులన్‌= వాడికి ఉచితమైన పలుకులతో; ఊరార్చి= 


ఓదార్పు కలుగజేసి; తన మనోరథము= తన కోరిక; ఈ+మైన్‌= ఈ విధంగా; ఒడంగూడినన్‌= సిద్దించగా; మానుషము+అగు= 
మానవీయమైన; ఒడలు విడిచి= దేహాన్ని విడిచి; నిజపదంబున్‌+ఒందుటకున్‌= తన స్థానాన్ని పొందటానికి; అరిగెన్‌= వెళ్ళిపోయాడు. 


తాత్సర్యం: అట్లా వేటగాడు కిందపడి ఏడవగా కృష్ణుడు వాడికి ఉచితమైన పలుకులతో ఓదార్పు కలుగజేసి, తన 
కోరిక ఈ విధంగా తీరగా, మానవీయమైన దేహాన్ని విడిచి తన స్థానాన్ని పొందటానికి వెళ్ళిపోయాడు. 


శ్రీకృష్ణుడు శరీరంబు విడిచి పరమపదంబునకు( బోవుట (సం.16-5-22) 


“ఈక 


ఊర్థ్వలోకమునకు నూర్జిత తేజస్కు.। డగు కృష్ణు. డరిగిన నచటి దివ్య 
మునివరులును సిద్దులును రుద్రవసుమరు । దాదిత్య విశ్వముఖామరులును 
సంక్రందనుండును సంభృతసంభ్రము । లగుచు భక్తియు వినయంబు నెజియ' 
గా నెదుర్కొని చరణానతులై పర । మస్తుతి వాక్యముల్‌ విస్తరిల్ల 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 625 
ఆ. _ బలసి; రందు దేవపతి యల్లం జేరి క। రములు మొగిచి 'ధర్మరక్షణమున 
కై దయావిధేయమగు ఖేలనంబున । నవని నవతరించి తాది పురుష! 86 


ప్రతిపదార్థం: (ఆ విధంగా); ఊర్జ్వలోకమునకున్‌= స్వర్గలోకానికి; ఊర్జితతేజస్కుండు+అగు= పెంపొందిన తేజస్సు కలవాడైన; 
కృష్ణుండు= శ్రీకృష్ణుడు; అరిగినన్‌= వెళ్ళగా; అచటి= స్వర్గంలో ఉన్న; దివ్యమునివరులునున్‌= దివ్యులైన ముని'శ్రేష్టులు; సిద్దులునున్‌= 
సిద్దులు; రు[ద్ర= రుద్రులు; వసు= వసువులును; మరుత్‌= మరుత్తులు; ఆదిత్య= ఆదిత్యులు; విశ్య్వముఖ+అమరులును= 
విశ్వముఖులు మొదలైన దేవతలు; సం(క్రందనుండునున్‌= ఇంద్రుడు; సంభృత= పొందిన; సంభ్రములు+అగుచున్‌= వేగిరపాటు 
కలవారై; భక్తియున్‌= భక్తీ; వినయంబున్‌= వినయమూ; నెజయగాన్‌= (ప్రకటితాలు కాగా; ఎదుర్కొని= ఎదురువచ్చి; 
చరణ+ఆనతులు+ఐ= కాళ్ళకు (మొక్కినవారై; పరమ= శ్రేష్టమైన; స్తుతివాక్యముల్‌= (ప్రశంసావాక్యాలు; విస్తరిల్లన్‌= వ్యాపించగా; 
బలసిరి= చుట్టుముట్టారు; అందున్‌= వారిలో; దేవపతి= దేవేంద్రుడు; అల్లన్‌= నెమ్మదిగా; చేరి= కృష్ణుడిని సమీపించి; కరములు 
మొగిచి= చేతులు జోడించి; (ఇట్టా అన్నాడు); ఆదిపురుష!= ఓ ఆదిపురుషుడా!; ధర్మరక్షణమునకై= ధర్మాన్ని రక్షించటానికై; 
దయావిధేయము+అగు= దయకు లొంగిన; ఖేలనమునన్‌= ఆటలో; అవనిన్‌= భూమిలో; అవతరించితి(తి)= అవతరించావు. 


తాత్సర్యం: ఆ విధంగా స్వర్గలోకానికి పెంపొందిన తేజస్సు గలవాడైన కృష్ణుడు వెళ్ళగా స్వర్గంలో ఉన్న దివ్యులైన 
మునిశ్రేష్టులు, సిద్దులు, రుద్రులు, వసువులు, మరుత్తులు, విశ్వముఖాది దేవతలు, దేవేంద్రుడు వేగిరపాటు చెంది 
ఎదురు వచ్చారు. కాళ్ళకు మొక్కారు. (శ్రేష్టమైన స్తుతివాక్యాలు పలుకుతూ అందరూ కృష్ణుడి చుట్టూ చేరారు. వారిలో 
దేవేంద్రుడు నెమ్మదిగా శ్రీకృష్ణుడిని సమీపించి చేతులు జోడించి ఇట్టా అన్నాడు: “ఆదిపురుషా! ధర్మాన్ని రక్షించటానికై 
దయాగుణంతో నీ వాడుతున్న ఆటలో భాగంగా భూమిలో పుట్టావు”. 


విశేషం: 1. యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషాదులతోపాటు ఖేచరులుగా సిద్దులను కూడా చెప్పుతారు. వీరు దేవతాగణం (క్రింద 
వస్తారు. వీరితోపాటే అష్టవసువులు, సప్తమరుత్తులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు చెప్పబడ్డారు. శ్రీకృష్ణుడి 
విశరూపసందర్భనంలో ఇంకా చాలామంది దేవయోనులు చెప్పబడ్డారు. వీరికి అధిపతి కాబట్టి దేవేం(ద్రు డని అంటారు. 


2. విష్ణువు ధర్మాన్ని రక్షించటం కోసమే ప్రతియుగంలోనూ అవతరిస్తాడని పురాణాలు చెప్పుతున్నాయి. భగవద్గీతలో 


“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, 

అభ్యుత్హానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌.” 
అని స్వామి స్వయంగా చెప్పాడు. ఆయనకు అవతరించటం ఒక లీల. ఆ లీలకు మూలం స్వామికి ఉన్న దయాగుణం. 
అపారకృపానిధి కాబట్టి భక్తుల మొరలు విని వారిని రక్షించటానికై అవతరిస్తాడు. ఇది భాగవతులు స్వామి అవతారాన్ని గుర్తించిన 
విధానం. అందుకే లీలావతారాలని కూడా అంటారు. 


3, సర్వసమర్జుడైన స్వామికి దుష్టశిక్షణ, సాధుసంరక్షణ కష్టమైన పనులు కావు. ఒక ఆట ఆడినంత సులభం. అందుకే 
'ఖేలనం”' అనటం. 


ఆ. అవతరించి కంసు. డాదిగా గల దేవ । శత్రుకోటి నెల్ల సమయం. జేసి 
భరతకులము కసటు వాపి సంశుద్దప్ర । తిష్టం గూర్చి యరుగుదెంచి తీశ! 87 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: -ఈశ!= ఓ (ప్రభూ; (అట్టా) అవతరించి= అవతారమెత్తి; కంసుండు+ఆదిగాన్‌+కల= కంసుడు మొదలైన; 
దేవశత్రుకోటిన్‌+ఎల్లన్‌= దేవతలకు శత్రువైన వారినందరినీ; సమయన్‌+చేసి= నళించేటట్లు చేసి (చంపేటట్టు చేసి); భరతకులము= 
భరతవంశానికి పట్టిన; కసటు= అపరిశుభ్రతను; పాపి= పోగొట్టి; సంశుద్ద= పరిశుభ్రమైన; ప్రతిష్టన్‌+కూర్చి= గౌరవం ఏర్పరచి; 
అరుగుదెంచితి(వి= ఇట్టా వచ్చావు. 


తాత్పర్యం: అట్లా అవతారమెత్తి, కంసుడు మొదలైన దేవతాశత్రుసమూహాన్ని అంతటినీ నశింపజేసి, భరతవంశానికి 
పట్టిన అపరిశుభ్రతను పోగొట్టి, పరిశుభ్రతను మరలా ఏర్పరచి ఇట్లా వచ్చావు. 


విశేషం: ఇక్కడ అపరిశుభ్రత అంటే అధర్మమనే అర్థం. ధర్మానికి కలిగే గ్లాని పేరే అపరిశుభ్రత. అది అజ్ఞానకారకమవుతుంది. 
ఫలితంగా సాధుసత్సురుషులకు పీడ కలుగుతుంది. దానిని నివారించటానికే స్వామి అవతరిస్తాడు. 


“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌, 

ధర్మసంస్థాపనార్దాయ సంభవామి యుగే యుగే”. 
అని గీతలో స్వామి ఈ అవతారరహస్యాన్నే చెప్పాడు. ఇక్కడ 'భరతి కులము అనేమాట కేవలం పాండవకౌరవుల కథను 
మాత్రమే కాకుండా మొత్తం భారతదేశాన్ని స్పృశిస్తోంది. అందుకే కంసుడి ప్రసక్తి కూడా సార్థకం అవుతోంది. 


క. అమృతం బజరం బవ్యయ । మమలం బవితర్మ్య మచల మాగమగమ్యం 
బు మహాత్మ! భవత్సద మ । య్యమేయ తత్త్వంబు( బొందు మనిరూప్యగతిన్‌. 88 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహాత్మా! భవత్‌+పదము= నీ స్థానం; అమృతంబు= అమృతమైనది; అజరంబు= ముసలితనంలేనిది; 
అవ్యయము= తరగిపోనిది; అమలంబు= పరిశుద్దమైనది; అవితర్యుము= తర్కించటానికి వీలులేనది; అచలము= చలించనిది; 
ఆగమగమ్యంబు= వేదాల చేత తెలిసికొనదగినది; (అట్లాంటి) అమేయ తత్త్వంబున్‌= కొలవటానికి వీలులేని మహాతత్తా (న్ని; 


అనిరూప్యగతిన్‌= నిరూపించటానికి వీలులేని విధంగా; పొందుము. 


తాత్పర్యం: మహాత్మా! నీ స్థానం అమృతమైనది. దానికి ముసలితనం లేదు. అది ఎన్నటికీ తరగిపోదు. అది ఎప్పుడూ 
పరిశుద్దమే. దాని స్వభావం తర్కంతో నిరూపించటానికి వీలులేదు. దానికెప్తుడూ చలనం లేదు.వేదాలు ఆ స్థానాన్ని 
గురించే చెపుతాయి. దానిని కొలవటానికి ఏ శాస్త్రప్రమాణాలూ లేవు. అట్లాంటి పరమపదాన్ని నిరూపించటానికి 
వీలులేని విధంగా నీవే పొందుము. 


విశేషం: ఈ పద్యంలో ఆ పరమపదాన్ని అమృతము, అజరము ఇట్లా 'న' కారరూపాలలో సూచించారు. న+మృతము= ఇట్టా; 
నకారం తీసివేస్తే ఉన్నదంతా లోకం. మృతమయ్యేది. ముసలితనం పొందేది ఇట్టాగా. ఆ అతిలోకమైన తత్తా (న్నే పరమపదమన్నారు. 
ఆ స్థానం ఎక్కడుంది? ఎట్లా ఉంటుంది? అన్న (ప్రశ్ళల ద్వారా సమాధానాన్ని పొందలేం. బుషుల అనుభవమే దీనికి ప్రమాణం. 
దానిని స్వామి స్వయంగా పొందాలి. దానినుండి స్వామే స్వయంగా తాను (ప్రభవించాలి. అందుకే ఆ తత్త్వాన్ని నీవే పొందుము” 
అన్నాడు ఇంద్రుడు. దీనికి నిరూపణం ఏమిటి? నిరూపణకు అసాధ్యమైన విషయ మనటం కోసమే 'అనిరూప్యగతి' అంటున్నారు. 
అందుకే శేషాంశను అనంతుడు కలుపుకొన్నాడు. ఆ అనంతాంశ అంశమాత్రంగా ఉన్న మహాతత్త్యం “అమృత స్థానమయిన 
పరమపదం. అందుకే స్వామి దానిని స్వయంగా పొందాలి. దానినే అక్షరపరబ్రహ్మమని గీత స్థాపించింది. అవతారరహస్యం 
ఎన్నటికీ ఏ శాస్తనిరూపణకూ లొంగే విషయం కాదని ఈ పద్యం ద్యారా మనం గుర్తించగలం. ఈ ఒక్క అంశలోనే జీవుడికన్నా 
దేవుడు ఎప్పుడూ ఒక మెట్టుపైనే ఉంటాడు. అదే భగవంతుడిలోని 'విశిష్ట లక్షణం. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 627 
క. కృప నిట్ల యవతరింపుము । ప్రపన్నులగువారి యార్తి( బాపుటకై య 
జ్ఞపురుష! యుగయుగమున న । త్యపరిమిత గుణాఢ్యరూప మభినుతి నొందన్‌.' 89 


ప్రతిపదార్థం: యజ్ఞపురుషీ= యజ్ఞరూపుడవైన పురుషోత్తముడా!; అతి+అపరిమిత= మిక్కిలిగా అపరిమితమైన; గుణ= గుణాలచేత; 
ఆధఢ్య= సంపన్నమైన; రూపము= నీ అవతారము; అభినుతిన్‌+ఒందన్‌= ప్రశంసను పొందగా; కృపన్‌= కృపతో; ప్రపన్నుల= 
శరణు గోరివచ్చిన వారి; ఆర్తిన్‌= దుఃఖమును; పాపుటకై= పోగొట్టటానికై; యుగయుగమునన్‌= (ప్రతియుగంలోనూ; ఇట్టు-అ= 


ఇదే విధంగా; అవతరింపుము= అవతరింతువుగాక! 


తాత్సర్యం: యజ్ఞరూపుడవైన పురుషోత్తమా! అపరిమితమైన గుణాలచేత సంపన్నమైన నీ అవతారం ప్రశంసాపాత్రం 
కాగా, దయతో శరణుగోరినవారి దుఃఖాన్ని పోగొట్టటానికై ప్రతియుగంలోనూ ఇట్లాగే అవతరింతువుగాక! 


విశేషం: 1.విష్ణువు తాల్చిన ప్రతి అవతారానికి సాక్షి ఇంద్రుడు. అందుకే అవతారరహస్యాన్ని ఇంత విసృత పరిధిలో వర్షిస్తున్నాడు. 
2. యజ్ఞ పురుష - అన్నమాట పురుషసూక్తాన్ని తాకే మాట. ఈ రెండు యజ్ఞాలకు అధిష్థానపురుషుడు ఆ 'సహ(స్రాక్షుడు 
సహగస్రపాదుడు' అయిన మహాపురుషుడు. అందుకే పురుషోత్తముడని కూడా అన్నారు. 3. భారత కథాపరంగా పాపపుణ్యజీవులిరువురూ 
“'హుతు” లయ్యారు. కాలాన్నిలో పడి అందరూ శలభాలవలె (మిడుతలవలె) మాడిపోయారు. ఇంత మహాయజ్ఞానికి అధిష్టానదేవత 
శ్రీకృష్ణుడే. అందుకే భారతాన్ని 'వాసుదేవ చరిత్ర” మని కూడా అన్నారు. కనుక యజ్ఞపురుషుడు. ఇట్టా పాపపుణ్యకర్మల కతీతమైన 
సాక్షీభూతుడు కాబట్టి రామకృష్ణాదులను 'అవతారా' లని అంటాము. 4.ప్రపన్ను' లనే మాట చాలా (ప్రధానమైనది. “ప్రపత్తి” 
యోగాన్ని పరమశ్రేష్టయోగంగా నిరూపించిన ఘనత విశిష్టాదై $తులదే. కాని ఇం(ద్రాదులందరూ విష్ణువు శరణుపొంది తమ 
ఆర్తిని పోగొట్టుకొన్నవారే. ఈ కథలకాధారంగానే 'భాగవతులి సంప్రదాయం ఏర్పడింది. అవతారలీల ఎప్పుడూ ఆర్హులను 
కాపాడటం కోసమేనని అర్థం. అందుకే భారతకథలో శ్రీకృష్ణుడు పాండవపక్షంలోనే ఉన్నాడు. 


క. అని నిభృతి.బలుక నా సువ । చనముల నత్యాదరం బెస(గ వినిన ముకుం 
దునిపైంబెల్లు గురిసె న। య్యనిమిషపతి పుష్పవర్ష మతులితభక్తిన్‌. 90 


ప్రతిపదార్థం: అని; నిభృతిన్‌= వినయంతో; పలుకన్‌= పలుకగా; ఆ సువచనములన్‌= ఆ మంచిమాటలను; అతి+ఆదరంబు+ఎసం 
గన్‌= మిక్కిలి ఆదరం పుట్టగా; వినిన= విన్న; ముకుందునిపైన్‌= కృష్ణుడిపై; ఆ+అనిమిషపతి= ఆ ఇంద్రుడు; అతులిత= 
సాటిలేని; భక్తిన్‌= భక్తితో; పెల్లు= మిక్కుటంగా; పుష్పవర్షము= పూలవాన; కురిసెన్‌= కురిపించాడు. 


తాత్పర్యం: ఇట్లా వినయంతో అన్న ఆ మంచి మాటలను మిక్కిలి ఆదరంతో శ్రీకృష్ణుడు విన్నాడు. అప్పుడు ఆ 
కృష్ణుడిపై ఇంద్రుడు సాటిలేని భక్తితో మిక్కుటంగా పూలవాన కురిపించాడు. 


ఉ. అప్పుడు బ్రహ్మ వచ్చి హరియంఘ్రులకుం బ్రణమిల్లి భక్తిమై 
దప్పక చూచుచున్‌ మది ముదంబున౦ దేల సలక్షణస్వరం 
బొప్పి చెలంగ నాగమిక సూక్తుల. బ్రస్తుతి సేసె బ్రీతుందై 
యప్పురుషోత్తముండు కరుణార్ట నిరీక్షణమున్‌ నిగుడ్చంగన్‌. 91 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; బ్రహ్మ (బ్రహ్మదేవుడు; వచ్చి= కృష్ణుడిని సమీపించి; హరి+అం(ఘ్రులకున్‌= హరి 
పాదాలకు; ప్రణమిల్లి= నమస్కరించి; భక్తిమైన్‌= భక్తితో; తప్పక+-చూచుచున్‌= కన్నార్పకుండా చూస్తూ; మది= మనస్సు; ముదంబునన్‌= 
సంతోషంతో; తేలన్‌= తేలియాడగా; సలక్షణ= శాస్రవిహితమైన; స్వరంబు+ఒప్పి= ఉదాత్త, అనుదాత్త స్వరిత స్వరాలతో కూడి; 
చెలంగన్‌= అతిశయించగా; ఆ+పురుషోత్తముండు= ఆ పురుషోత్తముడైన కృష్ణుడు; ప్రీతుండు+ఐ= సంతసించినవాడ్డై; కరుణ+ఆ(ర్ట= 
కరుణచే తడిసిన; నిరీక్షణమున్‌= చూపును; నిగుడ్స(గన్‌= (ప్రసరింపజేయగా; ఆగమిక సూక్తులన్‌= వేదమంత్రాలతో; ప్రస్తుతి+చేసెన్‌= 
ప్రస్తుతించాడు. 

తాత్సర్యం: ఆ సమయంలో (బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి, భక్తితో కన్నార్పకుండా చూస్తూ 
మనస్సు సంతోషంతో తేలియాడగా ఆ పురుషోత్తముడు సంతసించి కరుణతో తడిసిన తన చూపును ప్రసరింపజేయగా 
శా(స్త్రవిహితమైన స్వరాలతో కూడిన వేదమంత్రాలతో శ్రీమహావిష్ణువును ప్రస్తుతించాడు. 


విశేషం: వేదజ్ఞానానికి బ్రహ్మదేవుడు సంకేతం. అందుకే బ్రహ్మచేతిలో వేద సముచ్చయం ఉన్నట్టుగా మనకు చిత్రాలు కనిపిస్తాయి. 
వేదాలలో స్తుతిపరమైన మంత్రాలకు 'సూక్తా' లని పేరు. శ్రీసూక్త, పురుషసూక్త ఇత్యాదులు. 'స్వరి భేదం తెలిసే వేదమం(త్రాలు 


చదవాలి. ఈ శాస్తరహస్యాలన్నీ ఈ పద్యంలో ఉన్నాయి. 


సీ. అప్పరమేశ్వరుం డయ్యందటిను జూచి । 'యనిరుద్ద నామకంబైన యదియు( 
బ్రద్యుమ్నత్రాప్రతిభాసమానమును సం । కర్షణభావ వికాసితంబు 
వాసుదేవాత్మక వరరూపమున నేక । తా విభవత్సమాధాన సిద్ది 
నొందించుకొంటి నానందబోధ నిరం జ। నామేయ మత్పదప్రాప్తి పరమ 


న. 


ఆ. మంగళానుభూతి నంగీకరించెద । సుఖుల రగుండు మీరు సుకృతులార! 
యనిన వచనసమితి యతిమృదుమధురత । నింపు నొసంగ నలరి రెల్లవారు. 92 


ప్రతిపదార్థం: ఆ+పరమేశ్వరుండు= శ్రీమన్నారాయణుడు; ఆ+అందజనున్‌+చూచి= ఆ దేవతలందరినీ చూచి; అనిరుద్ధ 
నామకంబు+ఐన+అదియున్‌= అనిరుద్దమనే పేరు కలిగిందీ; ప్రద్యుమ్నతా ప్రతిభాసమును= (ప్రద్యుమ్నత్వమనే కాంతినీ; సంకర్షణ 
భావ వికాసితంబున్‌= సంకర్షణ మనే భావంచేత (ప్రకాశించేదీ; వాసుదేవ+ఆత్మక= వాసుదేవుడనే పేరిట; వరరూపమునన్‌= 
అతి శ్రేష్టరూపంతో; ఏకతా= అద్వితీయంగా; విభవత్‌= పుట్టుతున్న; సమాధాన= సమాధియొక్క; సిద్దిన్‌= సిద్దిచేత; ఆనంద= 
ఆనందరూపమైన; బోధ= జ్ఞానంతోడి; నిరంజన= ఏ దోషమూ లేని (పరిశుద్ధమైన); అమేయ= కొలవటానికి వీలులేని; మత్‌= 
నాదైన; పదఫప్రాప్తిన్‌= స్థానం పొందటాన్ని; ఒందించుకొంటిన్‌= కల్గించుకొన్నాను; పరమ మంగళానుభూతిన్‌= సర్వశుభంకరమైన 
ఈ అనుభూతిని; అంగీకరించెదన్‌= స్వీకరిస్తున్నాను; సుకృతులార!= పుణ్యాత్ములారా!; మీరు= మీరందరూ; సుఖులరు+ 
అగుండు= సుఖంగా ఉండండి; అనిన వచనసమితి= అన్న శ్రీకృష్ణుడి వాక్యసమూహం; అతి మృదుమధురతన్‌= మిక్కిలి మృదు 
మధురంగా; ఇంపున్‌+ఒసంగన్‌= తృప్తిని కలిగించగా; ఎల్లవారున్‌= దేవతలంతా; అలరిరి= సంతోషించారు. 


తాత్సర్యం: శ్రీమన్నారాయణుడు దేవతలందరినీ చూచి ఇట్లా అన్నాడు: 'పుణ్యాత్ములారా! నేను అనిరుద్ధ, ప్రద్యుమ్న, 
సంకర్షణ, వాసుదేవాత్మకమైన వ్యూహచతుష్టయంచేత అతి(శ్రేస్టరూపంలో ఏకైకంగా పుట్టుతున్న సమాధిసిద్దివలన 
ఆనందరూపమైన జ్ఞానంతో పరిశుద్దమైనదీ, కొలవటానికి వీలులేనట్టిదీ అయిన నా స్థాన ప్రాప్తిని నేనే కల్గించుకొన్నాను. 
సర్వమంగళకరమైన ఈ అనుభూతిని స్వీకరిస్తున్నాను. మీరందరూ సుఖంగా ఉండండి.” ఇట్టా అన్న శ్రీనారాయణుడి 
మృదుమధుర వాక్యసమూహంచేత తృస్తులై దేవతలంతా సంతోషించారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 629 


విశేషం: శ్రీకృష్ణుడు పొందిన మహానారాయణత్య సిద్దిని వర్షించే పద్యం కాబట్టి ఈ పద్యం చాలా విశిష్టమైనది. నిర్వికారమైన 
పరబ్రహ్మనుండి సవికారమైన సృష్టి నాలుగు అంచెలుగా ఏర్పడిందని భారతం శాంతిపర్వంలోని 139వ అధ్యాయంలో చెప్పబడింది. 
ఆ అధ్యాయాన్ని 'నారాయణీయి మంటారు. ఈ నాలుగు అంచెలనే నారాయణవ్యూహ తత్త్యమంటారు. ఈ నాలుగు దశలు 
ఇవి. 1. సనాతన వాసుదేవ తత్త్వం: నిష్రియ, నిర్గుణ, నిష్కళ, నిర్ష్యంద్వమైన పురుషతత్త్య మిది. దీనినే పరతత్త్య మంటారు. ఇదే 
పంచభూతాలను శరీరంగా చేసికొని జీవుడై అవతరించింది. ఈ జీవుడు లేకుండా ఆ పరబ్రహ్మతత్తానికి చేష్ట ఉండదు. అంటే 
కదలిక ఉండదు. అందుకే భారతకథలో వసుదేవుడి కుమారుడుగా కృష్ణుడు చెప్పబడినాడు. 2. సంకర్షణ తత్త్యం: ఈ జీవుడిపేరే 
శేషుడు. లేదా సంకర్షణుడు. పరవాసుదేవ తత్త్యంవైపు పాంచభౌతిక శరీరాన్ని ఆకర్షించే వాడని అర్థం. 'కర్షతీతి'- అంటే ఆకర్షిస్తాడని 
అర్థం. కృష్ణశబ్దానికి కూడా అర్థం ఇదే - ఆకర్షించేవాడని, భారతంలో శ్రీకృష్ణుడిచేత ఆకర్షింపబడని పాత్ర లేదు. 3. ప్రద్యుమ్నతత్తం: 
సంకర్షణతత్త్యంనుండి పుట్టేది ప్రద్యుమ్నతత్త్యం. ఇది సనత్కుమారతత్త్త్యం, విశ్వమనస్స్యరూపం. సర్వభూతాతిరిక్తమైన మనస్తత్త్యమిది. 
పంచభూతాలు ప్రళయకాలంలో ఈ 'మహామనస్సు'లో లీనమవుతాయి. శ్రీకృష్ణుడి కుమారుడు “ప్రద్యుమ్నుడు” అని చెప్పబడిన 
పురాణకథలకు మూలం ఈ వ్యూహనిర్మాణమే. 4.అనిరుద్దతత్తం: ఆ ప్రద్యువ్నతత్త్యం నుంచి పుట్టేది అనిరుద్దతత్త్యం. 
కరృకారణస్వరూపుడై స్థావరజంగమాత్మక విశ్వరూపుడు - సమష్టి అహంకార స్వరూపుడు అనిరుద్దుడు. పురాణాల (ప్రకారం 
(ప్రద్యుమ్నుడి కొడుకే అనిరుద్దుడు. ఈ నాలుగుతత్వాలను కలిగి పరమేశ్వరుడుగా నారాయణుడు ఈ పద్యంలో 
వివరించబడుతున్నాడు. ఆ నారాయణతత్త్యం కేవలం ఆనందరూపమైన జ్ఞానం కావటం వల్లనే తిక్కనగారు (ప్రతి ఆశ్యాసాంతంలోనూ 
“ఆనంది ముద్రతో పద్యం (వ్రాసి హరిహరాత్మకరూపమైన అద్దైత(బ్రహ్మార్పణంగా కావ్యాన్ని ముగించారు. ఆ నారాయణతత్త్యం 
అద్వైత. ద్వైత, విశిష్టాద్వైతులందరికీ ఉపాసనీయమే. ఇదే తిక్కనగారి ధర్మాద్వైతం కూడా. దీనిని పరమ మంగళానుభూతి' 
అంటున్నారు తిక్కనగారు. శాంతరసానుభవాన్నే ఇక్కడ మంగళానుభూతి అంటున్నది. అందుకే అనిరుద్ద. ప్రద్యుమ్న, సంకర్షణ 
రూపుడైన వాసుదేవుడు ఆ 'మూలి” స్థితిని చేరుకొన్నారని ఈ పద్యం వివరిస్తున్నది. భారతమహార్థమంతా ఈ పద్యంలో గర్భితంగా 
ఉంది. 'ఒందించుకొంటి”. 'అంగీకరించెది అనే మాటలు ఆ మూలమహాతత్తానికి ఉన్న సర్వతం[త్ర స్వతం(త్రను నిరూపిస్తున్నాయి. 
అందుకే 'స్వయంభూ” తత్త్యమని ఆ మహాతత్తాన్ని పిలుస్తారు. 


క. ఆ దేవదేవు( డత్యం। తాదరసంభాషణంబు లమ్మెయి బ్రహ్మేం 
ద్రాదులతోడ నొనర్జి య । నాది నిరవసాన నిజపదాస్థితు( డయ్యెన్‌. 93 


ప్రతిపదార్థం: ఆ దేవదేవుండు= దేవతలకు దైవమైన ఆ నారాయణుడు; అత్యంత+ఆదర= మిక్కిలి ఆదరంతో కూడిన; 
సంభాషణంబులు= పలుకులు; ఆ+మెయిన్‌= ఆ రీతిగా; బ్రహ్మ+ఇంద్ర+ఆదులతోడన్‌= బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలతో; 
ఒనర్చి= పలికి; అనాది= మొదలులేని; నిర్‌+అవసాన= తుదిలేని; నిజపద+ఆస్థితుండు= తన స్థానంలో కూర్చున్నవాడు; అయ్యెన్‌= 
అయ్యాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నారాయణుడు (బ్రహ్మాదిదేవతలతో ఆదరపూర్వకంగా సంభాషించి, అనాద్యంతమైన తన 
స్థానంలో కూర్చున్నవాడయ్యాడు. 
థి 


విశేషం: 'ఆస్టిత' శబ్దం చాలా ముఖ్యమైనది. మూలవాసుదేవతత్త్యం కదలిక లేనిది. అంటే కూర్చున్నదని అర్థం. దానిలో కదలక 


కదిలితే సంకర్షణాది రూపమైన 'కదలికి వస్తుంది. ఆ స్థితికి తుది లేదు. అట్ట్లాగని మొదలు కూడా లేదు. దీనినే అమేయ” మని 
పూర్వ పద్యంలో అన్నది. 


తే. ఇంద్రియాగోచరుం డైన యీశు నపుడు । బుద్ది. జూచుచు నిర్ణరాద్దుతకరంబు 
లగు తదీయగుణమ్ముల నభినుతించు । చరిగి రాత్మవాసముల కజాదులెల్ల. 94 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అజ+ఆదులు+ఎల్లన్‌= (బ్రహ్మాదులంతా; అపుడు= ఆ సమయంలో; ఇంద్రియ+అగోచరుండు= కర్మేంద్రియ 
జ్ఞానేంద్రియాలకు కనిపించనివాడైన; ఈశున్‌= ఆ పరమేశ్వరుడిని (పూర్వం చెప్పిన ఆ ఆనందస్వరూపుడిని); బుద్దిన్‌+చూచుచున్‌= 
మనస్సుకంటె అతీతమైన జ్ఞాననేత్రంతో (దానినే బుద్ది అంటున్నది) చూస్తూ; నిర్భర+అద్భుతకరంబులు+అగు= మిక్కిలి 
అద్భుతాన్ని కలిగించే; తదీయ= ఆ మహాతత్త్య; గుణమ్ములన్‌+అభినుతించుచున్‌= గుణాలను కీర్తిస్తూ; ఆత్మవాసములకున్‌= 


తమతమ నివాసాలకు; అరిగిరి= వెళ్ళారు. 


తాత్సర్యం: కర్మేంద్రియాలకు గోచరించని ఆ ఆనందస్వరూపుడిని జ్ఞాననేత్రాలతో తిలకిస్తూ అద్భుతములైన ఆ 
మహాతత్తగుణాలను పొగడుతూ వారందరూ తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు. 


విశేషం: ఇక్కడ '-ఈశ' శబ్దం హరిహరరూపమైన మహాతత్తాన్నే సూచిస్తున్నది. 


దారుకుండు పాండవులకు సకలయాదవ క్షయంబు చెప్పుట (సం.16-6-1) 


(ఈక 


అవనీశ! వినుమంత నద్దారుకుండు సని । పాండవేయులంగని పరమమునులు 
యాదవకులము. బేరలుకమై( దొల్లి శ। పించుట మును€ దల(పెంచి పిదప 
జలధితీరముల నాసవపానమత్తులై | వృష్టిభోజాంధకవీరు లెల్ల 

మునివరనిర్దిష్ట ముసలాత్మకములైన । ముయ్యంచుతుంగల మోందులాటం 


తే.  బేర్ణి యొండొరువుల( బరిమార్దుటయును । రామకృష్ణుల యునికియు నా మురారి 
తన్ను( బుత్తెంచుటయు సవిస్తారభంగి.। జెప్పె వారలు పెనువగ జేడ్పడంగ. 95 


ప్రతిపదార్థం: అవనీశ!= రాజా!; వినుము; (అట్టా కృష్ణుడి ఆజ్ఞచేత బయలుదేరిన); ఆ+దారుకు(డు= కృష్ణుడిసారథి దారుకుడు; 
చని= హస్తినాపురానికి వెళ్ళి; పాండవేయులన్‌+కని= పాండవులను చూచి; పరమమునులు= గొప్పవారైన మునులు; 
యాదవకులమున్‌= యాదవుల సమూహాన్ని; పేరు+అలుకమైన్‌= పెద్దకోపంతో; తొల్లి= మునుపు; శపించుట= శపించటాన్ని; 
మును= ముందుగా; తలథపించి= జ్ఞాపకంచేసి; పిదపన్‌= ఆ తరువాత; జలధితీరములన్‌= సముద్రతీరాలలో; ఆసవ= మద్యం; 
పాన= తాగటంచేత; మత్తులై= మదించినవారై; వృష్టిభోజాంధకవీరులు+ఎల్లన్‌= వృష్టివంశీయులు, భోజాంధకులు అందరూ; 
మునివర= ముని(శ్రేష్టులచేత; నిర్దిష్ట= సూచించబడిన; ముసల+ఆత్మకములైన= ముసలం రూపాంతరం పొందిన; మూ. 
డు+అంచుతుంగలన్‌= మూడంచుల తుంగపరకలతో; మోందులాటన్‌= మోదులాడుకోవటంలో; పేర్చి= విజృంభించి; 
ఒండు+ఒరువులన్‌= ఒకరి నొకరు; పరిమార్చుటయునున్‌= చంపటాన్ని; రామకృష్ణుల+ఉనికియున్‌= బలరామకృష్ణులు అడవిలో 
ఉన్న విషయమూ; ఆ మురారి= ఆ కృష్ణుడు; తన్నున్‌+పుత్తెంచుటయున్‌= తనను హస్తినకు పంపించటాన్నీ; వారలు= పాండవులు; 
పెను వగన్‌= పెద్ద దుఃఖంతో; చేడ్పడంగన్‌= దుఃఖపడగా; సవిస్తారభంగిన్‌= విస్తారంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: అట్లా కృష్ణుడు పంపిన దారుకుడు హస్తినకు వెళ్ళి, పాండవులను చూచి, మహామునులు మునుపు యాదవులకు 

శాపమిచ్చిన విషయాన్ని తొలుత గుర్తు చేశాడు. పిదప సముద్రతీరంలో మద్యపానంచేత పుట్టినమత్తులో వృష్టివంశీయులు, 

భోజాంధకులు మునివరులు సూచించిన ముసలం ఆత్మ ప్రవేశించిన తుంగపరకలతో ఒకరినొకరు మోదుకొని చావటాన్ని, 

బలరామకృష్ణులు అడవిలో ఉన్న విషయాన్ని, కృష్ణుడు తనను హస్తినకు పంపిన విషయాన్ని సవిస్తరంగా చెప్పాడు. 
బం ag) — ear) 

దానిని విని పాండవేయులు దుఃఖంతో క్రుంగిపోయారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 631 

తే. సర్వయాదవసంఘంబు చావు విన్న। ద్రౌపదీప్రముఖాఖిలాంతఃపురాంగ 
నలును శోకించి యాక్రందనములు సేసి । రతికరుణముగ( బురజను లార్తింబొంద. 96 
ప్రతిపదార్థం: సర్వయాదవసంఘంబు= సర్వయాదవ సమూహంయొక్క; చావు= మరణాన్ని; విన్న= విన్నటువంటి; ద్రౌపదీ 
ప్రముఖ= (ద్రౌపది, సుభద్ర మొదలైన; అఖిల అంతఃపుర+అంగనలును= అంతఃపురంలోని స్త్రీలందరూ; అతికరుణముగన్‌= 


మిక్కిలి శోచనీయంగా; వురజనులు= హస్తినలోని జనులు; ఆర్తిన్‌+పొందన్‌= దుఃఖాన్ని పొందగా; శోకించి= దుఃఖించి; 
ఆ(క్రందనములు= హాహాకారాలు; చేసిరి= చేశారు. 


తాత్సర్యం: యాదవులందరూ ఇట్టా చనిపోవటం విని ద్రౌపది, సుభద్ర మొదలైన అంతఃపురస్త్రీలంతా శోచనీయంగా, 
హస్తినలోని జనులంతా దుఃఖాన్ని పొందేటట్లు హాహాకారాలు చేస్తూ ఏడ్చారు. 


(ఈక 


దారుకుం డత్యంతధర్మవినీతిమై | నర్దునుతో 'నన్ను నచ్యుతుండు 

నిను దోడి తెమ్మని పనిచిన వచ్చితి” । ననిచెప్పె. జెప్పిన నతనిం జూచి 
“'యాదవకుల విషయం బైన యొప్పని । పలుకు నా వీనుల. జిలుకునట్టె! 
యచటికి వేగంబ యరుగక యిచటం గా । బ్రన్నియుండెడు నట్టి దైర్య మెందు. 


ఆ. _ గలదు నాకు? నీవు పిలువ నే” లని పల్కి; యన్నత్రోం దగంగ నాడి యాత. 

డక్కులాగ్రగణ్యు ననుమతితో ద్వార । వతికి నరిగె శీఘ్రగతి నరేంద్ర! 97 
ప్రతిపదార్థం: నరేంద్ర!= రాజా!; దారుకుండు= శ్రీకృష్ణుడి సారథియైన దారుకుడు; అత్యంత= మిక్కిలి; ధర్మవినీతిమైన్‌= 
ధర్మంతో కూడిన అణకువతో; అర్జునుతోన్‌= అర్జునుడితో; (ఇట్టా అన్నాడు); అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; నినున్‌= నిన్ను; 
తోడి తెమ్మని= తీసుకురమ్మని; నన్నున్‌= నన్ను; పనిచినన్‌= పంపగా; వచ్చితిన్‌= వచ్చాను; అని చెప్పెన్‌= అని చెప్పాడు; అత 
డు= ఆ అర్జునుడు; అతనిన్‌+చూచి= దారుకుడిని చూచి (ఇట్టా అన్నాడు)? యాదవకుల= యాదవుల వంశం; విషయంబైన= 
సంబంధమైన; ఒప్పని పలుకు= కీడు మాట; నా వీనులన్‌= నా చెవులలో; చిలుకున్‌+*అట్టె!= (ప్రవేశించటమా! (పడటమా); 
అచటికిన్‌= ద్వారకకు; వేగంబ= వేగంగా; అరుగక= వెళ్ళకుండా; ఇచటన్‌= ఇక్కడ; కాల్లన్ని= నిలకడగా; ఉండెడు అట్టి= ఉండేటువంటి; 
ధైర్యము+ఎందుంగలదు నాకున్‌?= ధైర్యం నాకెక్కడుంది?; నీవు పిలువన్‌+ఏల= నీ వేల పిలవటం?; అని పల్కి= అని చెప్పి; 
అన్నతోన్‌= ధర్మరాజుతో; తగంగన్‌= తగినట్టుగా; ఆడి= పల్కి; ఆ+కుల+అగ్రగణ్యు+అనుమతితోన్‌= పాండవకుల శ్రేష్టుడైన 


ధర్మరాజు అనుమతితో; శీఘ్రగతిన్‌= అతివేగంగా; ద్వారవతికిన్‌+అరిగెన్‌= ద్వారకకు చేరాడు. 


తాత్పర్యం: దారుకుడు మిక్కిలి ధర్మంతో కూడిన అణకువతో అర్జునుడితో ఇట్టా అన్నాడు: “శ్రీకృష్ణుడు నిన్ను 
తీసికొనిరమ్మని పంపగా నేను వచ్చాను”. ఆ అర్జునుడు 'యాదవుల సంబంధమైన కీడుమాట నా చెవులలో పడటమా! 
ఇది విని కూడా ద్వారకకు వేగంగా వెళ్ళకుండా ఇక్కడ నిలకడగా ఉండే ధైర్యం నా కెక్కడున్నది? నీవు వేరే పిలవటం 
ఎందుకు?” అని అన్నాడు. ధర్మరాజుతో తగినట్టుగా సంభాషించి ఆ కులశ్రేష్టుడి అనుమతితో అతివేగంగా ద్వారకకు 
చేరాడు. 


విశేషం: యాదవ పాండవుల నడిమి సంబంధగాఢత ఈ పద్యంలోని అర్జునుడి వాక్యాలద్యారా తెలుస్తుంది. బలరామకృష్ణులు 
ఇంకా (బ్రతికే ఉన్నారనుకొని పాండవులు అనుకొంటున్నారు. అట్లా అనుకొనే అర్జ్హునుడూ బయలుదేరుతున్నాడు. ఎంతో ఉత్కంఠ 
కలిగిన సన్నివేశ మిది. 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. అరిగి మగండు సచ్చిన కులాంగనయున్‌ శశి గ్రుంకినట్టి శ 

ర్వరియును. బోల్వం బట్టగుచు వారిజనాభుండు లేని దీనతం 

బొరసి కృపైకభాజనత( బొందిన యప్పురి. జూచి మానసం 

బెరియంగం జొచ్చె నేటి కెదురీందిన చాడ్చున నేమి సెప్పుదున్‌? 98 
ప్రతిపదార్థం: అరిగి= చేరి; మగండు+చచ్చిన= భర్తచనిపోయిన; కులాంగనయున్‌= పుణ్యస్తీని; శశి= చం(ద్రుడు; (క్రుంకినట్టి= 
అస్తమించినట్టి; శర్వరియునున్‌= రాత్రిని; పోల్చన్‌= పోల్చటానికి; పట్టు+అగుచున్‌= సందర్భం అవుతూ; వారిజనాభుండు= 
పద్మనాభుడు (కృష్ణుడు); లేని= లేనట్టి; దీనతన్‌= దైన్యం; పొరసి= పొంది; కృపా+ఏక= దైన్యానికి మాత్రమే; భాజనతన్‌= పాత్రతను; 
పొందిన= పొందినటువంటి; ఆ+పురిన్‌+చూచి= ఆ ద్వారకను చూచి; మానసంబు+ఎరియంగన్‌= మనస్సు పరితపించగా; 
ఏటికిన్‌-ఎదురు+-ఈందిన= ఏటికి ఎదురీదిన; చాడ్పునన్‌= విధంగా; చొచ్చెన్‌= నగరాన్ని (ప్రవేశించాడు; ఏమి+చెప్పుదున్‌?= 


ఏమి చెప్పను? 
తాత్సర్యం: అర్జునుడు ద్వారక చేరి; భర్త చనిపోయిన పుణ్యస్త్రీకి; చంద్రుడు అస్తమించిన రాత్రికి పోల్చదగినట్టున్న 
ద్వారకను చూచాడు. ఆ నగరంలో కృష్ణుడు లేడు. నగర మంతటా దైన్యంమాత్రమే ఉన్నది. అర్జునుడి మనస్సు 


పరితాపం పొందింది. ఒక్క అడుగు వెయ్యటానికి కూడా శక్తి లేకపోయింది. (ఏటి ప్రవాహానికి ఎదు రీదినట్టు 
కాళ్ళీడ్చుకొంటూ ద్వారకలోనికి అడుగుపెట్టా డని అర్థం). 
ల థ 


విశేషం: అలం: మాలోపమ. శ్రీకృష్ణుడి అవతారం ముగియగానే అర్జునుడి (బ్రదుకు ఏటి కెదురీదినట్టయిందని కూడా అర్థం 
నిక్షిప్తంగా ఉన్నది. ఈ ఏరు కాలప్రవాహం. కాలపురుషుడి సహాయం ఉండటంవలన ఏ ఈత సులభమయిందో అది ఇక గగనమై 
పోయిందని అర్థం. 


క. దారుకుండు. దోడ6 జనుదేర(। బౌర జనము లంత. దన్ను. బరమాశ్వాసం 
బారెడు మనములతోడను । గారవమున( జూడంగా నగరికిం జనియెన్‌. 99 
ప్రతిపదార్థం: దారుకు(డు= శ్రీకృష్ణుడి సారథియెన దారుకుడు; తోడన్‌= వెంట; చనుదేరన్‌= రాగా; పౌరజనములు= ద్యారకాజనులు; 


అంతన్‌= ఆ సమయంలో; తన్నున్‌= తనను; పరమ= మిక్కిలి; ఆశ్యాసంబు= ఓదార్పు; ఆరెడు= నిండిన; మనముల తోడను= 
మనస్సులతో; గారవమునన్‌= గౌరవంతో; చూడ(గాన్‌= చూడగా; నగరికిన్‌= నగరుకు; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: దారుకుడు వెంటరాగా, ద్యారకావాసులు తనను మిక్కిలి ఓదార్పు నిండిన మనస్సులలో గౌరవించగా 
అర్జునుడు రాజసాధానికి వెళ్ళాడు. 


చ. చనుటయు. గ్రొత్త పేరడలు సై(ప(గ లేక మురాంతక ప్రియాం 
గనలు పదాటువేలును మొగంబుల. గప్పంగ బాష్పవారి రో 
దనరవముల్‌ చెలంగంగ6 బదంబులు దొట్రుపడంగ దైన్యముల్‌ 
తనువులు దాల్చినట్టు దెరలం జనుదెంచిరి పార్టుపాలికిన్‌, 100 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 633 


ప్రతిపదార్థం: చనుటయున్‌= పోగా; క్రొత్త= అప్పుడే పుట్టిన; పేరు+అడలు= పెద్దదుఃఖం; సైయంగన్‌+లేక= తాళలేక; ముర+అంతక= 
శ్రీకృష్ణుడి; (ప్రియ+అంగనలు= ప్రియ భార్యలు; పదాణువేలును= పదహారువేలమందీ; మొగంబులన్‌= ముఖాలను; బాప్పవారి= 
కంటినీరు; కప్పంగన్‌= ఆ(క్రమించగా; రోదన రవముల్‌= ఏడ్పు శబ్దాలు; చెలంగంగన్‌= అతిశయించగా; పదంబులు= కాళ్ళు; 
తొట్రుపడంగన్‌= తడబడగా; దైన్యముల్‌= దీనతలు; తనువులు+తాల్చిన+అట్టు= ఆకారాన్ని పొందినట్టు; తెరలన్‌= సంక్షోభిస్తూ; 
పార్టుపాలికిన్‌= అర్జునుడి వద్దకు; చనుదెంచిరి= వచ్చారు. 

(cs) జ లు 


తాత్పర్యం: అర్జునుడు అట్లా వెళ్ళగా, అప్పుడే పుట్టిన పెద్ద దుఃఖం తాళలేక శ్రీకృష్ణుడి ప్రియభార్యలు పదహారువేలమంది, 
ముఖాలను కంటినీరు ఆ(క్రమించగా, ఏడుపు శబ్దాలు అతిశయించగా, కాళ్ళు తడబడగా, దీనతలు ఆకారాన్ని 
పొందినట్లుగా, సంక్షోభిస్తూ అర్జునుడి దగ్గరకు వచ్చారు. 

౧ a క జ Ua 


విశేషం: అలం: ఉత్రేక్ష. 


చ. వారలంగాంచి శోక మనివారణ( జిత్తము పెల్లగింప న 

క్మౌరవసత్తముం డెలు(గు గద్గదికం దగులంగ నేద్దుచున్‌ 

దేరొక భంగి డిగ్గి యిల. ద్రెళ్ళిన యద్దురవస్థ( జూచినన్‌ 

వైరులకైన డెందములు వ్రయ్యలుగా వగ దా(కు భూవరా! 101 
ప్రతిపదార్థం: భూవరా!= రాజా!; వారలన్‌+కాంచి= వారిని చూచి; శోకము= దుఃఖం; అనివారణన్‌= ఆపుకొనలేకపోగా; చిత్తము= 
మనస్సు; పెల్లగింపన్‌= సంక్షోభించగా; ఆ+కౌరవసత్తము(డు= ఆ కురువంశశ్రేష్ణుడు; ఎలుంగు= కంఠస్వరం; గడ్గదికన్‌= డగ్గుత్తికను; 
తగులంగన్‌= పొందగా; ఏడ్చుచున్‌= ఏడుస్తూ; తేరు+ఒక భంగిన్‌+డిగ్గి= తేరు ఏదో ఒక విధంగా దిగి; ఇలన్‌= నేలమీద; 
తెళ్ళినన్‌= పడగా; ఆ+దురవస్థన్‌= ఆ దుస్థితిని; చూచినన్‌= చూస్తే; వైరులకున్‌+ఐనన్‌= శత్రువులకైనా; డెందములు= హృదయాలు; 
ప్రయ్యలుగాన్‌= ముక్కలయ్యేలా; వగ= దుఃఖం; తా(కున్‌= కలుగుతుంది. 
తాత్పర్యం: రాజా! వారిని చూచి దుఃఖం ఆపుకొనలేకపోగా, మనస్సు సంక్షోభించగా, ఆ అర్జునుడు స్వరం డగ్గుత్తికను 
పొందగా ఏడుస్తూ, తేరు ఏదో ఒక రీతిగా దిగి నేలమీద పడిపోయాడు. ఆ దుస్థితిని చూస్తే శత్రువులకైనా 
గుండెలు ముక్కలయి దుఃఖం కలుగుతుంది. 


విశేషం: 'ఒక భంగిన్‌ డిగ్గి అంటే అతి కష్టంమీద రథంనుండి దిగాడని అర్థం. ముందున్న వైభవం లేని గమన మిది. నారాయణుడి 
తోడ్పాటు లేని నరుడి పాటు ఎట్టా ఉంటుందో ఈ మాట నిరూపిస్తుంది. (వైరులకైనన్‌-శత్రువులకైనా అనడం వల్ల ఇక మిత్రులమాట 


చెప్పనక్కణలేదని-కావ్యార్థాపత్తి) 
తే. రోదన ధ్వను లెసంగంగ రుక్షిణియును । సత్యభామయు నప్పు డా సవ్యసాచి 


కడకు నేతెంచి పుడమిపై. బడిరి వనట । వెల్లి ముని(గి యుల్లంబులు వెగడునొంద. 102 


ప్రతిపదార్థం: రోదనధ్వనులు= ఏడ్పుధ్వనులు; ఎసంగంగన్‌= అతిశయించగా; రుక్మిణియునున్‌= రుక్మిణీ; సత్యభామయున్‌= 
సత్యభామా; (ఇరువురూ); అప్పుడు= ఆ సమయంలో; ఆ సవ్యసాచికడకున్‌= అర్జునుడి దగ్గరకు; ఏతెంచి= వచ్చి; వనటవెల్లిన్‌= 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 
దుఃఖసముద్రంలో; మునింగి= మునిగిపోయి; ఉల్లంబులు= మనస్సులు; వెగడు= తల్లడము; ఒందన్‌= పొందగా; పుడమిపైన్‌+పడిరి= 
నేలమీద పడ్డారు. 


తాత్పర్యం: రుక్మిణీసత్యభామ లిరువురూ పెద్దగా ఏడుస్తూ అర్జునుడి దగ్గరికి వచ్చారు. దుఃఖసముదద్రంలో 


అతి 


మునిగిపోయారు. మనస్సులు తల్లడపాటు పొందగా నేలపై పడ్డారు. 
నిశేషం: (వనటవెల్లి-వనట అనే వెల్లి-రూపకం.) 


క  తక్కునుగల మహిషీజను । లక్కుంతీతనయుచుట్టు నవని నొఅగి లో 

నెక్కొనిన వగల బొగిలిరి । 'దిక్కెన్వరు మాకు?' ననుచు దీనత దో(పన్‌. 103 
ప్రతిపదార్థం: తక్కునున్‌+కల= మిగిలిఉన్న; మహిషీజనులు= కృష్ణుడి రాణులు; ఆ+కుంతీతనయు చుట్టున్‌= అర్జునుడి 
చుట్టూ; అవనిన్‌= నేలపై; ఒజగి= పడి; లోన్‌= మనస్సులలో; నెక్కొనిన= అతిశయించిన; వగలన్‌= దుఃఖంతో; మాకున్‌= మాకు; 
దిక్కు+ఎవ్వరు+అనుచున్‌= దిక్కు ఎవరంటూ; దీనత= దైన్యం; తో(పన్‌= కనిపించగా; పొగిలిరి= దుఃఖించారు (ఏడ్చారు). 
తాత్పర్యం: మిగిలిఉన్న శ్రీకృష్ణుడి రాణులు అర్జునుడి చుట్టూ నేలపై పడి మనసులలో అతిశయించిన దుఃఖంతో 
'మాకిక దిక్కెవ్వ?' రంటూ దైన్యంతో ఏడ్చారు. 
క వినుము ధనంజయు( డప్పుడు । తనుం దాం దేర్చికొని యెల్లతరుణుల నూరా 

రై నతని దోడ్కొని హరి జన । కునికడకుం జనియె దారుకుం డట్టి యెడన్‌. 104 
ప్రతిపదార్థం: వినుము= రాజా! వినుము; ధనంజయు(డు= అర్జునుడు; అప్పుడు= ఆ సమయంలో; తనున్‌= తనను; తాన్‌= 
తానే; తేర్చికొని= సమాధానపరచుకొని; ఎల్ల తరుణులన్‌= ్రీలనందరనూ; ఊరార్చెన్‌= ఓదార్చాడు; అట్టి+ఎడన్‌= అప్పుడు; 
దారుకుండు= దారుకుడు; అతనిన్‌= అర్జునుడిని; తోడ్కొని= వెంట తీసికొని; హరిజనకుని కడకున్‌= వసుదేవుడి వద్దకు; 
చనియెన్‌= వెళ్ళాడు. 
తాత్సర్యం: వారి ఏడ్పులు చూచి, అర్జునుడు తనకు తానే సమాధానపరచుకొని ఆ స్రీలనందరనూ ఓదార్చాడు. ఆ 
తరువాత దారుకుడు అర్జునుడిని వెంట తీసికొని వసుదేవుడివద్దకు వెళ్ళాడు. 


సీ,  *'యాదవుల్‌ సమసిన నయ్యెడు నడలు చం । దమ కాక యివ్వనితాజనంబు 
నందు దైన్యముతోడి యత్యంత శోకస | మాకులత్వము( దోంచె నస్మదీయ 
మగు చిత్తమున వీరియాతురత్వము గన్న। యంతన కొందల మతిశయిల్లె. 
గాని విశేషంబు గల్లదు కృష్ణుని దశ యెట్టిదో? యనుతల్లడంబు 


ఆ. నెవ్వరొక్కొదీని నెటింగించువారను నెవ్వగయును గదిరె. గవ్వడికిని 
నధిప! దారుకునకు నట్టయ్యు నా నృపు । కడ నెజుంగు వారు గాంగందారు. 105 


ప్రతిపదార్థం: అధిప!= రాజా! వినుము; యాదవుల్‌= యాదవులు; సమసినన్‌= చస్తే; అయ్యెడు+అడలు+చందము+అకాక= కల్లే 
దుఃఖంవలె కాకుండా; ఈ+వనితాజనంబునందునన్‌= ఈ (స్త్రీలలో; దైన్యముతోడి= దైన్యంతో కూడిన; అతి+అంత= మిక్కిలి; 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 635 


శోక సమాకులత్వము= దుఃఖంతో కూడిన వ్యథ; తోయణెన్‌= కనిపించింది; అస్మదీయము+అగు= నాదయిన; చిత్తమునన్‌= 

మనస్సులో; వీరి+ఆతురత్వముకన్న+అంతన్‌+అ= వీరి బాధ చూస్తే; కొందలము= బాధ; అతిశయిల్లెన్‌= అధికమవుతోంది; 

కాని= అయినా; విశేషంబు+కల్లదు= విశేషంగా ఏమీ కనిపించటంలేదు; కృష్ణుని దశ= శ్రీకృష్ణుడి స్థితి; ఎట్టిదో?= ఎట్టాంటిదో?; 
tas ac) Bo) (c3] (2) [ap] 

అను తల్లడంబున్‌= అనే భయమూ; ఎవ్వరు+ఒక్కొ?= ఎవరు?; దీనిన్‌= దీనిని; ఎటి(గించువారు= తెలిపేవారు; అను= 

అనేటటువంటి; నెజ+వగయును= పెద్ద దుఃఖంకూడా; కవ్వడికిని= అర్జునుడికీ; కదిరెన్‌= వచ్చింది; దారుకునకున్‌= దారుకుడికి 

కూడా; అట్టు+అయ్యున్‌= అట్లా కాగా; ఆ నృపుకడన్‌= వసుదేవుడివద్ద; ఎయింగువారు= తెలిసికొనేవారు; కాంగన్‌= కావటంకోసం; 


తారు= వారిద్దరూ. 


తాత్పర్యం: 'యాదవులు చనిపోతే కలిగే దుఃఖంవలె కాకుండా ఈ (స్త్రీలలో దైన్యంతో కూడిన వ్యథ కనిపిస్తున్నది. నా 
మనస్సులో వీరి ఆతురత చూస్తుంటే బాధ అధికమౌతున్నది. అయినా ఏ విశేషమూ కనిపించటంలేదు. శ్రీకృష్ణుడి స్థితి 
ఎట్లా ఉన్నదో? - అనే భయం పుట్టుతున్నది. దీనిని గురించి ఎవరు చెప్పుతారు?” అన్న పెద్ద దుఃఖం వచ్చింది. 
అర్జునుడికి. దారుకుడికీ అట్లాగే అయింది. అందుచేత వసుదేవుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయం తెలిసికొనటం కొరకు 
వారిద్దరూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అర్జునుడు సకల స్వజనక్షయ దుఃభితుండగు వసుదేవునిం గాంచుట (సం.16-7-1) 

క తల(కుచు( జని యతనిం గన । బలువగలం బొగిలి సెజ్జపై మేనిడి య 

శ్రులు గ్రమ్మనున్న యవ్విభు(। డలమట క్రొత్త యయి మనసు నలమికొనంగన్‌. 106 
ప్రతిపదార్థం: తల(కుచున్‌= బాధపడుతూ; చని= వెళ్ళి; అతనిన్‌= వసుదేవుడిని; కనన్‌= చూడగా; బలు వగలన్‌= అధికమైన 
బాధతో; పొగిలి= శోకించి; సెజ్జ పైన్‌= పరుపుమీద; మేను+ఇడి= దేహాన్ని పడవేసి; అ(శ్రులు= కళ్ళనీరు; (క్రమ్మన్‌= (క్రమ్ముకోగా; 
ఉన్న= దుఃఖిస్తున్న; ఆ+విభుండు= వసుదేవుడు; అలమట= దుఃఖం; (క్రొత్త+అయి= (క్రొత్తగా పుట్టి; మనసున్‌= మనస్సును 
అలమికొనంగన్‌= ఆ(క్రమించుకొనగా. 
తాత్పర్యం: బాధపడుతూ వెళ్ళి వసుదేవుడిని చూచారు. ఆయన మిక్కిలి బాధతో దేహాన్ని పరుపుమీద పడవేసి, 
కన్నునీరు క్రమ్ముకోగా ఏడుస్తున్నాడు. వీళ్ళను చూడగానే ఆయనకు కొత్తగా దుఃఖం పుట్టుకొచ్చింది. మనస్సునంతా 
ఆ॥క్రమించింది. 
విశేషం: మేను+ఇడి= దేహాన్ని పడవేయటం - అంటే చైతన్యంతో పడుకొనటం కాదని అర్థం - నిశ్చెతన్యంగా పడి ఉన్నాడని 
భావం. 
ఆ. లేచియడలి సవ్యసాచి గౌంగిటం జేర్చి । గద్గదిక నెలుంగు గడలుకొనంగ 

నడరి పెలుచ నేడ్డె నాఅడివోయిన । ప్రజల బేరు గ్రుచ్చి పనవి పనవి. 107 
ప్రతిపదార్థం: లేచి= పైకిలేచి; అడలి= దుఃఖించి; సవ్యసాచిన్‌= అర్జునుడిని; కౌంగిటన్‌+చేర్చి= కౌగిలించుకొని; గద్గదికన్‌= 


డగ్గుత్తికతోడి; ఎలుంగు= కంఠస్వరం; కడలుకొన(గన్‌= అతిశయించగా; అడరి= క్షోభించి; ఆజడి+పోయిన= చనిపోయిన; 
ప్రజలన్‌= యాదవవీరులను; పేరు+(క్రుచ్చి= పేరుపేరునా తడవి; పనవి, పనవి= (ప్రలపించి, (ప్రలపించి; పెలుచన్‌= పెద్దగా; 


ఏడ్ఫెన్‌= ఏడ్చాడు. 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: వసుదేవుడు తల్పంనుండి పైకి లేచి దుఃఖిస్తూ, అర్జునుడిని కౌగిలించుకొని కంఠంలోని డగ్గుత్తిక అతి 
శయించగా క్షోభించి చనిపోయిన యాదవవీరులను పేరుపేరునా తడవి, వారిని తలచుకొని ప్రలపించి పెద్దగాఏడ్చాడు. 


క. మనుజాధిపుం డమ్మెయి రో । దన మటు సేయంగ నరు€ డతని నూరార్దెన్‌ 
విను మవ్వసుదేవుం డి । ట్లను నాలుక తొట్రువడ(గ నాతని తోడన్‌. 108 


ప్రతిపదార్థం: వినుము= అప్పుడు ఏం జరిగిందో వినుము!; మనుజ+అధిపుండు= వసుదేవుడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; 
రోదనము+అటు+చేయంగన్‌= ఏడుస్తూ అట్టా వుంటే; నరుండు= అర్జునుడు; అతనిన్‌= వసుదేవుడిని; ఊరార్చెన్‌= ఓదార్చాడు; 
ఆ+వసుదేవుండు= ఆ వసుదేవుడు; నాలుక తొట్రు+పడంగన్‌= నాలుక తడబడగా; అతనితోడన్‌= అర్జునుడితో; ఇట్టు+అనున్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: అప్పుడు వసుదేవుడట్టా ఏడుస్తూ ఉంటే అర్జునుడు ఆయనను ఓదార్చాడు. వసుదేవు డప్పుడు నాలుక 
తడబడుతుండగా అర్జునుడితో ఇట్లా అన్నాడు: 


చ. “మనుజుల మాత్ర గాక సురమాన్యపరాక్రను ముల్లసిల్లంగా 
దనుజులం దాంకి గీటడంచు దర్వమునం బెనుపొంది మాటులే 
క నెగడి రట్టిబిద్దల కకారణరోషమునం బరస్పరా 
హననము గల్లి చావలసె నందటి కక్కట! దైవ మల్గినన్‌. 109 


(ప్రతిపదార్థం: మనుజుల మాత్రకాక= మనుష్యుల చేత మాత్రమే కాకుండా; సురమాన్య= దేవతలచేత గౌరవించబడిన; 
పరాక్రమము= విక్రమము; ఉల్లసిల్లగాన్‌= అతిశయించగా; దనుజులన్‌= రాక్షసులను; తాంకి= ఎదిరించి; కీటడంయ= చంపేటటువంటి; 
దర్పమునన్‌= పరాక్రమంతో; పెనుపు+ఒంది= పేరు పొంది; మాజులేక= ప్రతిలేక; నెగడిరి= ప్రసిద్దిపొందారు; అట్టిబిడ్డలకున్‌= 
అట్లాంటి యాదవకుమారులకు; అక్కట!= అయ్యో!; ధైవము= దేవుడు; అల్లినన్‌= కోపగించుకొనగా; అందణకున్‌= 
యాదవులందరికీ; అకారణ రోషమునన్‌= నిష్కారణంగా పుట్టిన రోషంతో; పరస్సర+ఆహననము+కల్గి= ఒకరినొకరు చంపుకొని; 
చాన్‌+వలసెన్‌= చావాల్సి వచ్చింది. 


తాత్పర్యం: 'మనుష్యులను మాత్రమే కాకుండా దేవతలచేత కూడా ప్రస్తుతించబడ్డ విక్రమం కలిగి, రాక్షసులను 
ఎదిరించి చంపేటటువంటి పరాక్రమంచేత పేరుపొంది, ఎదురులేక సుప్రసిద్దులైన యాదవకుమారులంతా దైవం 
కోపించటంచేత నిష్కారణంగా ఒకరిమీద ఒకరు కోపగించుకొని చంపుకొని చచ్చారు. అయ్యో! ఎంత దురవస్థ! 


క. విను నీ శిష్యులు సాత్యకి । యును ప్రద్యుమ్నుండు నిమ్మహోగ్రపుసమరం 
బున దొలుపీనుంగు లైరని । వినియు. బ్రదికినా(డ నేన వీరు(డ జగతిన్‌. 110 


ప్రతిపదార్థం: విను= ఆ యుద్దం ఎంత బాగా జరిగిందో వినుము!) నీ శిష్యులు= నీవు విద్య నేర్పిన శిష్యులు?; సాత్యకియునున్‌= 
సాత్యకీ; ప్రద్యుమ్నుండున్‌= (ప్రద్యుమ్నుడూ; ఈ+మహా+ఉగ్రము+సమరంబునన్‌= ఈ భయంకర యుద్దంలో; తొలు= మొదటి; 
పీనుగులు+ఐరి+అని= శవాలు అయ్యారని; వినియున్‌= వినికూడా; బ్రదికినాండన్‌= (బ్రతికి ఉన్నాను; జగతిన్‌= ఈ జగత్తులో; 
ఏను+అ+వీరు(డన్‌= వీరుడిని నేనొక్కడినే నయ్యా! (చస్తే బాగుండునని భావం) 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 637 
తాత్పర్యం: ఆ యుద్దం ఎంత బాగా జరిగిందో వినుము. నీవు విలువిద్యారహస్యాలు బోధించిన నీ శిష్యులు సాత్యకి, 


ప్రద్యుమ్నులే ఈ భయంకర యుద్దంలో తొలిపీనుగులు అయ్యారు. ఈ విషయం విని కూడా ఇంకా నేను (బ్రతికే 
ఉన్నాను. నేనేనయ్యా ఈ ప్రపంచంలో గొప్పవీరుడిని? (గొప్పవీరుడను కానని భావం.) 


క. తొలితొలి సాత్యకి కృతవ । ర్మలు రేంప6గ బుట్టె సంగరము దానను వా 
రల దూఅనేల? మునిము । ఖ్యుల శాపం బట్టి చేంతకుం దగియుండన్‌? 111 


ప్రతిపదార్థం: తాలి తొలి= ముందుముందుగా; సాత్యకి, కృతవర్మలు; రేంగన్‌= రెచ్చగొట్టగా; సంగరము= యుద్దం; పుట్టెన్‌= 
మొదలైంది; మునిముఖ్యుల శాపంబు= మునిశ్రేష్టులు ఇచ్చిన శాపం (ముసలం విషయం); ఇట్టి చేంతకున్‌= ఇట్టాంటి కార్యానికి; 
తగి+ఉండన్‌= తగి ఉండగా; దానను= ఆ యుద్దం చేశారని; వారలన్‌= వారిద్దరినీ; దూజన్‌+ఏల?= నిందించటం ఎందుకు? 


తాత్పర్యం: ముందుముందుగా సాత్యకి కృతవర్మలు రెచ్చగొట్టారు. యుద్దం ప్రారంభమైంది. అది కాదులే! ముందు 


మునిశ్రేష్ణులు ఇచ్చిన శాపం ఈ యుద్దానికి అనుకూలంగానే ఉందికదా! యుద్దం చేశారని వాళ్ళిద్దరినీ ఎందుకు 
య ఇ న ధ్‌ అపి 


నిందించాలి? 


చ. వలసిన నెట్టి కార్యమును వావిరి నెట్టుగ నైనం జేయంగా 

వలంతి మృతుం బరీక్షితుని వత్సలతన్‌ బ్రదికించె శౌరి; మొ 

క్కలమున యాదవుల్‌ పెనంగంగాం గని మాన్వం డుపేక్షసేసె నీ 

పొలియు టవశ్యభావ్యమని బుద్ది. దలంచుట గాన నయ్యెడున్‌. 112 
ప్రతిపదార్థం: శౌరి= శ్రీకృష్ణుడు; వలసినన్‌= కావాలనుకుంటే; ఎట్టి కార్యమును= ఎట్లాంటి పనినైనా; వావిరిన్‌= ఉత్కృష్టంగా; 
ఎట్టుగన్‌+ఐనన్‌= ఎట్టాగైనా; చేయంగాన్‌= చేయటానికి; వలంతి= సమర్ధుడు; మృతున్‌= చచ్చిన; పరీక్షితుని= పరీక్షిత్తును; వత్సలతన్‌= 
(ప్రేమతో; (బ్రదికించెన్‌= బ్రదికించాడు; (అట్టాంటివాడు); మొక్కలమునన్‌= మూర్థత్వంతో; యాదవుల్‌= యదుకుమారులు; 
పెనంగంగాన్‌= యుద్దం చేస్తుండగా; కని= చూచి; మాన్సండు= యుద్దాన్ని మాన్సించలేదు; ఉపేక్ష+చేసెన్‌= ఉపేక్ష చేశాడు; 
ఈ+పొలియుట= ఇట్లా యాదవులందరూ చావటం; అవశ్య భావ్యము+అని= తప్పనిసరిగా జరగవలసినదేనని; బుద్దిన్‌= బుద్దిలో; 
తలంచుట= తలచటమే; కానన్‌+అయ్యెడున్‌= కనిపిస్తోంది. 
తాత్పర్యం: కృష్ణుడు కావాలనుకొంటే ఎంతటి అసాధ్యమైన పనినైనా అత్యుత్కృష్టంగా సాధ్యం చేసి చూపగలడు. 
అంతెందుకు! చనిపోయిన పరీక్షిత్తును ఎంతో (ప్రేమతో బ్రతికించలేదా! అట్టాంటివాడు యదుకుమారులు మూర్ధత్వంతో 
యుద్దం చేస్తుంటే చూస్తూ ఉపేక్ష చేశాడు. యుద్దాన్ని మాన్ప్సించలేదు. ఇట్టా యాదవులంతా చావటం తప్పనిసరిగా 
జరగాల్సిన విషయంగా తలచాడేమో? 
క. ఇదివిధివశత్వమున నై। నది యని శోకంబు దొటి(గు నట్టి వివేకం 

బొదవదు ఫల్లున! యాఅడి । యదువంశం బెల్ల సమసె ననువగపేర్షిన్‌.” 113 


ప్రతిపదార్థం: ఫల్లున!= అర్జునా! ఆజిడి= వ్యర్థంగా; యదువంశంబు+ఎల్లన్‌= యదువంశమంతా; సమసెన్‌= నశించింది; 
అను= అన్న; వగ= దుఃఖంయొక్క; పేర్మిన్‌= అతిశయంతో; ఇది= ఇట్టాకావటం; విధి వశత్వమునన్‌= విధివశంగా; ఐనది= 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 

జరిగింది; అని= అని తెలిసికొనటం ద్వారా; శోకంబున్‌= దుఃఖాన్ని; తొఅుగునట్టి= పోగొట్టుకొనేటువంటి; వివేకంబు= జ్ఞానం; 
ఒదవదు= పుట్టటం లేదు. 

తాత్సర్యం: నిష్కారణంగా ఇంతమంది యదువీరులందరూ చచ్చిపోయారే అన్న దుఃఖాతిశయంలో ఇదంతా విధి 
వశంగా జరిగిందని తెలిసికొనటం ద్వారా దుఃఖాన్ని పోగొట్టుకొనేటటువంటి జ్ఞానమే పుట్టటంలేదు.” 

విశేషం: జగన్నాటక సూత్రధారి నిజజీవితంలోని ఈ చరమాంకం చాలా అద్భుతంగా ఉన్నది. శ్రీకృష్ణుడు చనిపోవటం 
తల్లిదం(డ్రుల కు తెలియదు. మహారాణులకు తెలియదు. అర్హునదారుకులకు తెలియదు. అందుకే అర్హునుడు ఇట్లా 
అనుకొంటున్నాడు. 


వసుదేవు( డర్టునునకు యాదవనాశంబు తెణ గెటింగించుట (సం.16-7-13) 


క.  అనునెడంర్రీడి'యిత(డు కృ। ష్టునుపేక్షయ చెప్పె గాని శోక మడరియుం 

బనవండు కృష్ణుని గావున । ననుమానము వలవ దమ్మహాతు నునికికిన్‌.” 114 
ప్రతిపదార్థం: అను+ఎడన్‌= అని వసుదేవుడు చెప్పుతున్నప్పుడు; (క్రీడి= అర్జునుడు; ఇతండు= వసుదేవుడు; కృష్ణు+ఉపేక్ష+అ= 
కృష్ణుడు చేసిన ఉపేక్ష మాత్రమే; చెప్పెన్‌+కాని= చెప్పాడు తప్ప; శోకము+అడరియున్‌= దుఃఖం అధికమై; కృష్ణునిన్‌= శ్రీ కృష్ణుడిని 
గురించి; పనవ(డు కావునన్‌= దుఃఖించటం లేదు కాబట్టి; ఆ+మహాత్ము+ఉనికికిన్‌= ఆ మహానుభావుడి ఉనికికి (బ్రతుకు 
విషయంలో); అనుమానము= ఏ అనుమానమూ; వలవదు= అక్కరలేదు. 


తాత్పర్యం: అని వసుదేవుడు చెప్పుతుంటే అర్జునుడు ఇట్టా ఆలోచించాడు: “ఈయన కృష్ణుడు చేసిన ఉపేక్షను 
గురించి మాత్రమే చెప్పుతున్నాడు. దుఃఖాతిశయంతో కృష్ణుడిగురించి తలచుకొనటంలేదు. కాబట్టి కృష్ణుడి ఉనికిని 
గురించి ఏ అనుమానమూ అక్కరలేదు” (ఆయన బ్రతికే ఉంటాడని ఊహిస్తున్నాడు). 


సీ, _ అని మదిం జర్దించె నప్పు డవ్వసుదేవు(। డతనితో ననియె 'సమస్తయాద 
వులును మహామునీంద్రుల ఘోరశాపంబు । ఘనశక్తి నుద్దవించిన మహోగ్ర 
ముసలంబు విలసనమున ముసలాయమా । నము లైన తుంగల సమదవత్తి 
నన్యోన్యవినిహతి యాచరించి గతాసు। లగుటయు నొక్కండు నతివపిండు€ 


©. గరుల( దురగములను నరదంబులను గొని | యరుగుదెంచె. గృష్టుం డనిన నాధ 
నంజయుండు తన మనంబు దల్లడపడ । 'నమ్ముకుందు. డెచటి కరిగి నధిప!” 115 


ప్రతిపదార్థం: అని= ఇట్లా; మదిన్‌= మనసులో; చర్చించెన్‌= ఆలోచించాడు; అప్పుడు= ఆ సమయంలో; ఆ+వసుదేవుడు= ఆ 
వసుదేవుడు; అతనితోన్‌= అర్జునుడితో; అనియెన్‌= ఇట్టా అన్నాడు; సమస్త యాదవులునున్‌= యాదవులందరూ; 
మహాముని+ఇం(ద్రుల= మహామునీశ్వరుల; ఘోరశాపంబు= ఘోరమైన శాపానికున్న; ఘనశక్తిన్‌= గొప్పశక్తిచేత; ఉద్భవించి న= 
పుట్టిన; మహో(గ్రవిలసనమునన్‌= మిక్కిలి భయంకరమైన (ప్రకాశంచేత; ముసలాయమానములు+ఐన= రోకళ్ళవలె అవుతున్న; 
తుంగలన్‌= తుంగపరకలతో; సమదవృత్తిన్‌= మదించిన ప్రవృత్తితో; అన్యోన్యవినిహతిన్‌= ఒకరినొకరు చంపుకొనటాన్ని; ఆచరించి= 
చేసి; గత+అసులగుటయున్‌= ప్రాణాలు పోగొట్టుకొనగా; కృష్ణుడు ఒక్కండు= తానొక్కడే; అతివపిండున్‌= (స్తీనమూహాన్నీ; 
(5) 
కరులన్‌= ఏనుగులను; తురగములనున్‌= గుర్రాలను; అరదములనున్‌= రథాలను; కొని= వెంటతీసికొని; అరుగుదెంచెన్‌= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 639 
ఇక్కడికి వచ్చాడు; అనినన్‌= అని వసుదేవుడు చెప్పగా; ఆ ధనంజయుండు= ఆ అర్జునుడు; తన మనంబు= తన మనసు; 
తల్లడపడన్‌= కలతపడగా; (ఇట్లా అడిగాడు); అధిప!= ఓ వసుదేవమహారాజా! ఆ+ముకుందు(డు= ఆ శ్రీకృష్ణుడు; ఎచటికిన్‌= 
ఎక్కడికి; అరిగెన్‌?= వెళ్ళాడు? 


తాత్సర్యం: ఇట్టా అర్జునుడు ఆలోచించాడు. అపుడు వసుదేవుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: 'యాదవులంతా 
మునుల శాపశక్తితో పుట్టిన భయంకరమైన ప్రకాశంచేత రోకళ్ళవలె అయిన తుంగపరకలతో మదించిన ప్రవృత్తితో 
ఒకరినొకరు చంపుకొన్నారు. ఇట్లా అందరూ చావగా కృష్ణుడు ఒక్కడే (స్త్రీలను, ఏనుగులను, గుర్రాలను, రథాలను 
వెంటతీసికొని ఇక్కడికి వచ్చాడు” అని చెప్పగా, అర్జునుడి మనసు చాలా కలతపడింది. అప్పుడు వసుదేవుడిని ఇట్టా 
అడిగాడు 'రాజా! కృష్ణు డిప్పు డెక్కడా కనిపించడే! ఎక్కడికి వెళ్ళాడు? 


క. అని యడిగిన వసుదేవు( డ। తని కిట్లను 'నట్లు వచ్చి దామోదరుండే 
వనటం బొందుచు నుండగ । నను నూరార్జుటకు. గాంగ నరవర! నాతోన్‌. 116 


ప్రతిపదార్థం: అని= ఇట్టా అర్జునుడు; అడిగినన్‌= అడుగగా; వసుదేవుండు; అతనికిన్‌= అతడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; 
నరవర!= ఓ పురుషశ్రేష్టా! అర్జునా! అట్టు= ఆ విధంగా; దామోదరు(డు= శ్రీకృష్ణుడు; వచ్చి= ఇక్కడికి వచ్చి; ఏన్‌= నేను; 
వనటన్‌= దుఃఖం; పొందుచున్‌+ఉండ(గన్‌= అనుభవిస్తుంటే; ననున్‌= నన్ను; ఊరార్చుటకున్‌+*కాంగన్‌= ఓదార్చటానికై; నాతోన్‌= 
నాతో (ఇట్లా అన్నాడు). 


తాత్సర్యం: ఇట్టా అర్జునుడు అడుగగా వసుదేవు డిట్లా చెప్పాడు: 'ఆ విధంగా కృష్ణు డిక్కడికి వచ్చి నేను దుః 
ఖపడుతున్నందువలన ఓదార్భటానికై ఇట్టా అన్నాడు.” (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, 'విధివశంబున. జేసి వృష్టిభోజాంధక । నాశంబు వాటిల్లె నరున కేను 
జెప్పి పుచ్చినవా(డ; నిప్పుడ యక్కౌర । వాగ్రణి యిప్పురి కరుగుదెంచు; 
నీయెడ భక్తుండు నిను గొల్పియుండెడు(। బనిచినపని యొనర్వంగ వలంతి 
యమ్మహాభుజుండు కార్యజ్ఞుండు శౌర్యస | మగ్రుండు విక్రమమహితు( డతడు” 


ఆ. నాంగనేననంగ నరనాథ! భేద మిం। చుకయు లేదు విడువు శోక మతనిం 
జేతంబట్టి నీవు మాతంగతురగాది । కముల బంధుజనులం గాచికొనుము. 117 


ప్రతిపదార్థం: నరనాథ!= వసుదేవమహారాజా!; విధివశంబునన్‌+చేసి= విధివశంగా; వృష్టి భోజ, అంధక= వృష్టిభోజాంధకుల; 
నాశంబు= నాశనం; పాటిల్లెన్‌= సంభవించింది; ఏను= నేను; నరునకున్‌= అర్జునుడికి; చెప్పిపుచ్చినవాండన్‌= చెప్పి పంపించాను; 
ఆ+కౌరవ+అ(గ్రణి= ఆ అర్జునుడు; ఇప్పుడు+అ= ఇప్పుడే (ఇంక కొద్ది కాలంలోనే); ఈ+పురికిన్‌= ఇక్కడికి; అరుగుదెంచున్‌= 
వస్తాడు; నీయెడన్‌= నీమీద; భక్తుండు= భక్తి గౌరవాలు ఉన్నవాడు; నినున్‌+కొల్చి+ఉండెడున్‌= నిన్ను సేవించుకొని ఉంటాడు; 
పనిచిన పని= నియమించిన పని; ఒనర్పంగన్‌= చేయటానికి; వల(తి= సమర్గుడు; ఆ+మహాభుజు(డు= ఆ మహాబాహుబలవంతుడు; 
కార్యజ్ఞాండు= చేయతగినది తెలిసినవాడు; శౌర్యసమ(గుండు= సమ(గమైన శౌర్యం కలవాడు; వి(క్రమమహితు (డు= 
పరా(క్రమవంతుడు; అతడు నాంగన్‌= అతడని; నేను+అన(గన్‌= నేనని; భేదము= తేడా; ఇంచుకయున్‌= కొంచెం కూడా; లేదు; 
శోకము విడువు= దుఃఖించవద్దు; అతనిన్‌= ఆ అర్జునుడిని; చేతన్‌+పట్టి= ఆధారంగా (గ్రహించి (ఊతగా తీసికొని); నీవు; 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాతంగ తురగాదికములన్‌= ఏనుగులు, గుర్రాలు మొదలైనవాటిని; బంధుజనులన్‌= బంధువులను; కాచికొనుము= 
రక్షించుకొనుము. 


తాత్పర్యం: రాజా! విధివశంగా వృష్టి భోజాంధకులు నశించటం జరిగింది. నేను అర్జునుడికి చెప్పి పంపించాను. ఆ 
అర్జును డీపాటికి వస్తూనే ఉంటాడు. అతడికి నీమీద మంచి భక్తి ఉన్నది. శ్రద్దతో నిన్ను సేవించుకొని ఉంటాడు. ఏ పని 
చేయుమని నియమించినా చేయటానికి సమర్భుడు, మంచి బాహుబలం ఉన్నవాడు. సమ(గ్రమైన శౌర్యం ఉన్న వాడు. 
పరా(క్రమించే స్వభావం ఉన్నవాడు. నిజానికి అతడని, నేనని తేడా కొంచెం కూడా లేదు. అతడిని ఊతగా తీసికొని 
నీవు ఇక్కడ ఉన్న ఏనుగులను, గుర్రాలను, బంధువులను రక్షించుకొనుము. 


విశేషం: తండ్రిని కుమారుడు “తండ్రీ! అని సంబోధించకుండా రాజా! అని సంబోధిస్తున్నాడు. శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు. కాబట్టే 
భవబంధాలను చాలా లీలగా తొలగించుకొనగలిగాడు. ఈ పర్వంలోని కథలో ఎక్కడా శ్రీకృష్ణుడి మమకారం కనిపించదు. 
కూటస్టుడుగా ఉంటూ తక్కిన కథనంతా చూస్తున్నాడు. తన మృత్యువును కూడా అట్లాగే ఆహ్యానించబోతున్నాడు. అందుకే 
తండ్రితో 'రాజా! యాదవులు నళించారు. అర్జునుడికి చెప్పిపంపాను. అతడే మీకు రక్ష' అని చెప్పుతున్నాడు. అర్జునుడి పరా(క్రమానికి 
మూడు విశేషణాలు చెప్పాడు. బాహుబలం, నిండు శౌర్యం, వి[క్రమించే స్వభావం. ఒక వ్యక్తిలోనే ఈ మూడూ సాధారణంగా 
ఉండవు. ఈ మూడూ ఉన్నవాడు కాబట్టే ఈ పనిని అర్జునుడికి కృష్ణుడు అప్పజెప్పాడు. మరో విశేషాన్ని సూచిస్తున్నాడు. 
అర్జునుడు నరుడు. కృష్ణుడు నారాయణుడు, నరనారాయణ మహర్షులకథ పూర్వపర్వాలలో (ప్రస్తావించబడింది. వారి అవతారంగా 
ప్రభవించిన కృష్ణార్ణునుల నడుమ తేడా ఏమీ లేదు. అందుకే కృష్ణుడు నిర్వహించవలసిన పనిని 'నరు'డికి అప్పగించి నారాయణుడు” 
తప్పుకొంటున్నా డన్నమాట. భారతకథలో అత్యంత విషాదం పొందినవాడు అర్జునుడే. యుద్దంలో ఎవడు అమితాసక్తిని, అసామాన్య 
శక్తిని కలిగినవాడో ఆ అర్జునుడికే సకలబంధునాశం చూపే (ప్రాప్తిని విధి కలిగించింది. కర్మయోగ సారాంశాన్ని అర్జునుడి 
చేతులద్వారా అర్థం చేసికొనవచ్చును. అదే యాదవుల కర్మకాండ అర్జునుడి చేతులమీదుగా జరగటంలోని ఆంతర్యం. ఈ 


పర్వకథలో అర్జునుడిలో కర్మనుండి జ్ఞానంవైపు ప్రస్థానం కనిపిస్తుంది. 


క. అతండు వనితలను బాలుర । నతిప్రయత్నమున నరసి యాపద. బాపున్‌ 
ధృతిసారమహిత! యంబుధి | కతిపయదినములను ముంపంగల దిప్పురమున్‌. 118 


ప్రతిపదార్థం: ధృతిసారమహిత!= ధైర్యసంపదచేత గౌరవించబడినవాడా! (వసుదేవ మహారాజా!); అతండు= ఆ అర్జునుడు; 
వనితలనున్‌= (స్త్రీలను; బాలురన్‌= పిల్లలను; అతి ప్రయత్నమునన్‌= మిక్కిలి (శ్రద్దతో; అరసి= చూచికొని; ఆపదన్‌+పాపున్‌= 
ఆపదను తొలగిస్తాడు; కతిపయదినములను= కొన్నిరోజులలోనే; అంబుధి= సము[ద్రం; ఈ+పురమున్‌= ఈ ద్వారకను; 
ముంపన్‌+కలదు= ముంచబోతున్నది. 


తాత్సర్యం: ధైర్యసంపదచేత గౌరవించబడిన వసుదేవమహారాజా! వినుము. ఆ అర్జునుడు ఇక్కడున్న స్త్రీలను, పిల్లలను 
శ్రద్దతో చూచికొని కాపాడుతాడు. అంతేకాదు. కొన్నిరోజులలోనే సముద్రం ఈ ద్యారకానగరాన్ని ముంచివేయబోతున్నది. 


విశేషం: ముసలివాడు, ధైర్యాన్ని కోల్ళోయినవాడు కాబట్టి వసుదేవుడికి ధైర్యం కలుగటానికి అన్నమాట కాదు 'ధృతిసారమహిత!' 
అన్న సంబోధన. కంసుడి బాధలను అనుభవించి, చెరసాలలో భార్యతో ఏళ్ళు గడిపి, కృష్ణుడి అవతారంకొరకు వేచి ఉండటంలోనే 
వసుదేవుడిలోని 'ధృతిసారం” ఉన్నది. చాలా సార్థకమైన సంబోధన ఇది. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 641 


(ఈక 


యాదవుల్‌ తమలోన నాహవం బొనరింప । కటమున్న బలదేవు( డడవి కరిగి 
యత్యంత నియతిమై నధిక తపోవర్త। నంబున. దగిలియున్నాండు నాకు 

నదియ యొప్పెడు తెరువై యుండు గర్తవ్య । మిట్టిది; వేయును నేల? యింక 
నొండు విచారంబు లుడిగి దయాలోల! । యనుమతి సేయు మప్పనికి నన్ను 


తే. నా ధనంజయు చెప్పిన యట్ల సకల । కార్యజాతంబు నడపి నెగడు; మతండ 
సమరమృత యాదవుల కెల్ల సముచిత ప్ర । కారమున( జేయు నగ్నిసంస్కార మనియె. 119 


ప్రతిపదార్థం: యాదవుల్‌= యాదవులు; తమలోనన్‌= తమలో తాము; ఆహవంబు= యుద్దం; ఒనరింపక+అట+మున్న= 
చేయటానికి ముందే; బలదేవుండు= బలరాముడు; అడవికిన్‌+అరిగి= అడవికి వెళ్ళిపోయి; అత్యంత= మిక్కిలి; నియతిమైన్‌= 
నిష్టతో; అధిక= అధికమైన (గాఢమైన); తపోవర్తనంబునన్‌= తపోవృత్తిలో; తగిలి+ఉన్నాండ= నిబద్దుడై ఉన్నాడు; నాకున్‌= నాకు 
కూడా; అది+అ= అట్లా తపస్సు చేసికొనటమే; ఒప్పెడు= తగిన; తెరువు+ఐ= మార్గంగా; ఉండున్‌= ఉన్నది; కర్తవ్యము= చేయదగినది; 
ఇట్టిది= ఇట్లా ఉన్నది; వేయును ఏల?= అధికంగా చెప్పటానికి ఏమున్నది?; ఇంకన్‌= ఇక; ఒండు విచారంబులు+ఉడిగి= తక్కిన 
ఆలోచనలు మాని; దయాలోల!= ఓ దయామూర్తీ!; ఆ+పనికిన్‌= అట్టా తవన్సుచేసి కొనటానికి; నన్నున్‌= నన్ను; 
అనుమతి+చేయుము= అనుమతించుము; ఆ ధనంజయుచెప్పిన+అట్ల= ఆ అర్జునుడు చెప్పినట్టుగా; సకలకార్యజాతంబు= 
అన్ని పనులనూ; నడపి= నిర్వహించి; నెగడుము= ప్రజలమన్నన పొందుము; అతండు+అ= ఆ అర్జునుడే; సమర= యుద్దంలో; 
మృత= చనిపోయిన; యాదవులకున్‌+ఎల్లన్‌= యాదవులందరికీ; సముచిత (ప్రకారమునన్‌= తగిన పద్దతిలో; అగ్ని సంస్కారమున్‌= 
అగ్ని సంస్కారాన్ని; చేయును= చేస్తాడు; అనియెన్‌= అని చెప్పాడు. 


తాత్సర్యం: “యాదవులు తమలో తాము యుద్దం చేయటానికి ముందే బలరాముడు అడవికి వెళ్ళిపోయి మిక్కిలి 
నిష్టలో గాఢమైన తపస్సులో నిబద్దుడై ఉన్నాడు. నాకు కూడా అదే తగిన మార్గంగా కనిపిస్తున్నది. చేయదగినది ఇట్టా 
ఉన్నప్పుడు ఇక చెప్పటానికి ఏమున్నది? ఓ దయామూర్తీ! నీవు తక్కిన ఆలోచనలు మాని, కృపతో నేను తపస్సు 
చేసికొనటానికి అనుజ్ఞ ఇమ్ము. ఆ అర్జునుడు చెప్పినట్టుగా అన్ని పనులనూ నిర్వహించి, ప్రజలమన్నన పొందుము. ఆ 
Sy జ ౧ 
అర్జునుడే యుద్దంలో చనిపోయిన యాదవులందరికీ తగిన పద్దతితో అన్నిసంస్కారం చేస్తాడు” అని శ్రీకృష్ణుడు నాతో 
జ (ఈం (ఈం అవి Ea 

చెప్పాడు. 


విశేషం: శ్రీకృష్ణుడు యోగేశ్వరుడే అయినా, అవతార పురుషుడే అయినా పుత్రధర్మం ఏమిటో నిరూపిస్తున్నాడు. తల్లిదండ్రుల 
అనుమతి తీసికొన్నాకే కుమారుడు ఏ పనైనా మొదలుపెట్టాలి. తపస్సు చేసికొనటానికో, సన్న్యసించటానికో వారి అనుమతి 
కావాలి. అంతే కాకుండా కుమారుడిగా తాను చేయవలసిన మూడు పనులనుండి విరమణ పొందటానికి తండ్రి అనుజ్ఞ అవసరం. 
ఒకటి రాజ్యబాధ్యత. మరొకటి కుమారుడుగా తల్లిదండ్రులను చూచికొనటం - వీటన్నింటికంటె ముఖ్యమైనది. యాదవులకు 
ఉత్తర(క్రియలు నిర్వహించటం. అందుకే అనుమతిని అర్థిస్తున్నాడు. అర్జునుడిని తన (ప్రతినిధిగా ఉంచి, అతడిద్వారా చేయవలసిన 
పనులన్నీ చేయించుకొమ్మంటున్నాడు. అట్టా చేసి ప్రజల మన్నన పొందాలని కూడా చెప్పుతున్నాడు. పాలకుడు ఏది చేసినా ప్రజల 
మన్నన పొందేటట్టు ఉండాలి. ఈ ఘట్టమంతటా శ్రీకృష్ణుడి నిర్మమకారమే ప్రధానమైన అంశం. అందువలననే తాను చేయవలసిన 
తండ్రిగారి పరలోకవిధులు కూడా అర్జునుడే చేయబోతాడని కూడా తండ్రికి చెప్పి ఆయనను మానసికంగా సిద్దంచేసి ఉంచాడు. 
ఇట్టాంటి సందర్భాలను భరించగలగటమే 'ధృతి' అంటే, ఇక్కడ చెప్పుతున్న కృష్ణుడు, విని భరించిన వసుదేవుడు, ఆ విధులు 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 
నిబ్బరంగా నిర్వహించిన అర్జునుడు - ముగ్గురూ ధృతిమంతులే. భారతమహేతిహాసంలోని పాత్రల గాంభీర్యం ఇట్టాంటి 
సందర్భాలను బట్టి అర్థం చేసికొని, జీవితంలో వచ్చే అనూహ్యమైన సంఘటనలను ఎదుర్కొనటం మనం అభ్యసించవచ్చును. 
క. ఆతడు కాలాంతరమున । బ్రాంతిగ భవదీయ భవ్యపరలోక విధుల్‌ 

చేతోగతి భక్తిపరి । స్పీతములుగం జేయు ననియు. జెప్పెం గుమారా! 120 
ప్రతిపదార్థం: కుమారా!= నాయనా! అతండు= ఆ అర్జునుడే; కాల+అంతరమునన్‌= కొంతకాలం తరువాత; బ్రాంతిగన్‌= 
ప్రీతితో (శద్దాసక్తులతో); భవదీయ= మీ; భవ్య= యోగ్యమైన; పరలోకవిధుల్‌= (శ్రాద్ధకర్మలు; చేతస్‌+గతిన్‌= మనస్సే ప్రమాణంగా 
(మనఃపూర్వకంగా); భక్తి పరిసీతములుగన్‌= చక్కగా నిండిన భక్తితో; చేయున్‌= చేస్తాడు; అనియున్‌= అనికూడా; చెప్పెన్‌= 
చెప్పాడు. 
తాత్పర్యం: నాయనా! ఇంతమా(త్రమే కాదు. ఆ అర్జునుడే కొంతకాలం తరువాత (శ్రద్ధాసక్తులతో మీకు యోగ్యమైన 
రీతిలో భక్తి శ్రద్దలతో మనఃపూర్వకంగా (శ్రాద్దవిధులు కూడా నిర్వహిస్తాడని కూడా చెప్పాడు. 


విశేషం: ఈ మాటను జాగ్రత్తగా వింటే హృదయవిదారకంగా ఉంటుంది. ఇక్కడ కుమారా! అన్న శబ్దం చాలా అర్థవంతమైనది. 
అర్జునుడు అల్లుడు. అయినా వసుదేవుడి కుటుంబానికి మగదిక్కుగా మిగిలాడు. అదే! ఈ సంబోధనలోని ఆంతర్యం. 


క చెప్పిన నేను నొడంబడి । యప్పురుషోత్తముని నెమ్మి ననిచితి; నిట నీ 

చెప్పిన యట్టులు సేయుట । యొప్పైనను గలదు నీకు నొక్కండు సెప్పన్‌. 121 
ప్రతిపదార్థం: చెప్పినన్‌= అట్టా చెప్పగా; నేనున్‌= నేను కూడా; ఒడంబడి= అంగీకరించి; ఆ+పురుషోత్తమునిన్‌= ఆ కృష్ణుడిని; 
నెమ్మిన్‌= (ప్రేమతో; అనిచితిన్‌= పంపాను; ఇటన్‌= ఇక్కడ; నీ చెప్పిన అట్టులు= నీవు చెప్పిన విధంగా; చేయుట= చేయటం; 
ఒప్పు+ఐనను= తగిందే అయినా; నీకున్‌= నీకు; చెప్పన్‌= చెప్పటానికీ; ఒక్కండు= ఒక విషయం; కలదు= ఉన్నది. 
తాత్పర్యం: అట్లా కృష్ణుడు చెప్పగా నేనుకూడా అంగీకరించి, ప్రేమతో సాగనంపాను. ఇప్పుడు నీవు వచ్చావు. నీవు 
చెప్పినట్టు చేయటం తగినపనే అయినా నేను నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉన్నది. 


ఉ. పీనుగు పెంటగాం బడిన బిడ్డల నెల్లందలంచు టెప్పుడున్‌ 

మానంగ రామి తెల్ల; మిది మానసముం గలంగింప నన్నమున్‌ 

బానము నెమ్మెయిన్‌ రుచికి. బట్టగునట్లును గాక యిద్దెసం 

దాను సహించి యేమిగతి( దావుకొనున్‌ మెయి.బ్రాణ మర్తునా! 122 
ప్రతిపదార్థం: అర్జునా!= నాయనా అర్జునా! (ఏం చెప్పమంటావు?); పీనుగుపెంటగాన్‌= పీనుగుల కుప్పగా; పడిన= చచ్చిన; 
బిడ్డలన్‌+ఎల్లన్‌= పిల్లలనందరనూ; తలంచుట= తలచుకొనటం; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; మానంగరామి= మానకపోవటం; తెల్లము= 
నిస్సంశయంగా; ఇది= ఈ బాధే; మానసమున్‌+కలంగింపన్‌= మనసును కలచివేస్తుండగా; అన్నమున్‌= అన్నమూ; పానమున్‌= 


నీళ్ళు; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; రుచికిన్‌= రుచికి; పట్టు+అగునట్టును గాక= రుచికి ఆశ్రయాలు కాకపోగా; -ఈ+దెసన్‌= 
ఈ రీతిగా; తానుసహించి= తాను భరించి; ప్రాణము= ప్రాణం; మెయిన్‌= దేహంలో; ఏమి గతిన్‌= ఏ విధంగా; తావుకొనున్‌?= 


నిలదొక్కుకొనగలదు? 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 643 


తాత్సర్యం: నాయనా అర్జునా! ఏం చెప్పమంటావు? సంతానమంతా ఒక్కసారిగా చనిపోయి, పీనుగుల కుప్పగా 
అయిపోతే వారిని ఎడతెగకుండా తలచుకొని తలచుకొని ఆ శోకం మానలేక ఆ బాధే మనసును కలచివేస్తుండగా 
అన్నమూ, నీళ్ళూ కూడా సహించటం లేదు. ఈ బాధను ఇట్లా భరిస్తూ ఈ దేహంలో ప్రాణం మాత్రం తాను ఎట్టా 
నిలదొక్కుకొనగలదు? చెప్పుము. 


క. ఈ వనితల. బ్రజలను దం । తావళముఖవస్తువులను దగు చందమునన్‌ 
నీ వరసికొనుము బాహు శ్రీ విశ్రుత! కృష్ణుపనుపు సెల్లింపవనా!” 123 


ప్రతిపదార్థం: బాహుశ్రీవిశ్రుత!= బాహుబలసంపద చేత ప్రసిద్ది పొందిన అర్జునా! ఈ వనితలన్‌= ఈ యాదవ వనితలను; 
'ప్రజలను= పిల్లలను; దంతావళముఖ= ఏనుగులు మొదలైన; వస్తువులను= వస్తుసంపదను; తగుచందమునన్‌= తగినరీతిగా; 
నీవు+అరసికొనుము= నీవు జా(గత్తగా చూచుకొమ్ము; కృష్ణుపనుపు= కృష్ణుడి ఆజ్ఞను; చెల్లింపవు+అనా!= చెల్లింపవయ్యా! 


తాత్పర్యం: అర్జునా! నీ బాహుబలం సుప్రసిద్ధం. నీవు చేయలేని పనిలేదు. ఈ యాదవస్తీలను, బిడ్డలను, ఏనుగులు, 
గుర్రాలు మొదలైన వస్తుసంపదను తగిన పద్దతిలో జాగ్రత్తగా చూచికొమ్ము. ఆ విధంగా కృష్ణుడు నీపై మోపిన పనిని 
నిర్వహించి ఆయన ఆజ్ఞను పాలించు నాయనా! 


సీ. _ అన విని ఫల్గునుం డా వృష్టిపతి హృద । యము దేహనిరపేక్షమగు టెజింగి 
దెందంబు నెవ్వగ( బొంద నిమ్మేదినీ । రమణుతోం'గృష్ణ విరహితమైన 
యిద్దేశమున వసియింపంగ నాకు( జి। త్తము గొల్పునే? ధర్మతనయ భీము 
లును నేను మాద్రినందనులును బాంచాలి । యును నేకచిత్తుల మనఘ! వినుము 


తే, ధర్మతనయు. డిక్కార్యంబు దలచి మున్న । నిశ్చయించి బాలకులను నెలత పిండు 
దగుధనమును నింద్రప్రస్థ నగరమునకు(। జేర్వవలయుట మాకెల్ల( జెప్పినాండు. 124 


ప్రతిపదార్థం: అనన్‌= అని వసుదేవుడనగా; విని= విన్నవాడై; ఫల్గునుండు= అర్జునుడు; ఆ వృష్ణిపతి= ఆ వసుదేవుడి; హృదయము= 
అంతరంగం; దేహనిరపేక్షము+అగుట= దేహమమతతో సంబంధంలేనిది కావటం; ఎటణింగి= గుర్తించి; డెందంబు= అతడి 
హృదయం; నెజ+వగన్‌= నిండుబాధను; పొందన్‌= పొందగా; ఈ+మేదినీరమణుతోన్‌= ఈ రాజుతో (వసుదేవుడితో); కృష్ణ 
విరహితమైన= కృష్ణుడు లేని; ఈ+దేశమునన్‌= ఈ దేశంలో; వసియింపంగన్‌= నివసించటానికి; నాకున్‌= నాకు; చిత్తము+కొల్పునే?= 
మనసు వస్తుందా! (అని ఆలోచించినవాడై); అనఘ!= ఓ పాపరహిత రాజా!; వినుము; ధర్మతనయ= ధర్మరాజు; భీములును= 
భీముడు; నేనున్‌= అర్జునుడనైన నేను; మాద్రినందనులునున్‌= నకుల సహదేవులూ; పాంచాలియునున్‌= (ద్రౌపదీ; ఏకచిత్తులము= 
ఒకే అభిప్రాయం ఉన్నవాళ్ళం; ధర్మతనయుండు= ధర్మరాజు; ఈ+కార్యంబున్‌= ఈ పనిని గురించి; తలణి= ఆలోచించి; 
మున్ను+అ= ముందుగానే; నిశ్చయించి= ఒక నిర్ణయం చేసికొని; బాలకులనున్‌= పిల్లలను; నెలంతపిండున్‌= ఆడవారినీ; తగు 
ధనమునున్‌= కావలసినంత ధనాన్నీ; ఇం(ద్రప్రస్థనగరమునకున్‌= ఇంద్రప్రస్థ పట్టణానికి; చేర్భవలయుటన్‌= చేర్చటాన్ని గురించి; 


మాకున్‌+ఎల్లన్‌= మా అందరికీ; చెప్పినాండు= చెప్పాడు. 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని వసుదేవు డనగా అర్జునుడు విని, ఆ వసుదేవుడి అంతరంగంలో దేహంమీది మమత పోవటాన్ని 

గుర్తించి, హృదయంలో నిండు బాధ కలుగగా, ఈ వసుదేవుడితో కృష్ణుడు లేని ఈ ద్వారకలో ఉండటానికి నాకు 

మనసు వస్తుందా!” అని ఆలోచించినవాడై, ఆ రాజుతో ఓ పుణ్యాత్మా! వినుము. ధర్మజ, భీమ, నకుల, సహదేవులూ, 

ద్రౌపదీ నేనూ - మేమందరం ఒకే అభిప్రాయం ఉన్నవాళ్ళం. ధర్మరాజు ఈ పనిని గురించి ఆలోచించి ముందుగానే 

ఒక నిర్ణయం చేసికొని, పిల్లలనూ, ఆడవారినీ, కావలసినంత ధనాన్నీ ఇం(ద్రప్రస్థపట్టణానికి చేర్చటాన్ని గురించి మా 
(ac) ౧ @థ అ 

అందరికీ చెప్పాడు. 


ఉ. కావున నప్పురంబున సుఖస్థితి నుండెడు నట్లు గాగ బృ 
ధ్వీవర! సంప్రయత్నమున వీరల నందటి నంద పెట్టెదన్‌ 
నీవు పురస్సరుండవయి నెమ్మి జనం గొనిపోయెదన్‌ భవ 
ద్భావము నుమ్మలంబు6 బెడంబాపుము; తప్పునె దైవకృత్యముల్‌?” 125 


ప్రతిపదార్థం: పృథ్వీవర!= ఓ రాజా! కావునన్‌= కాబట్టి; ఆ పురంబునన్‌= ఇందద్రప్రస్థంలో; సుఖస్థితిన్‌= సుఖంగా; ఉండెడు+అట్టు+కాం 
గన్‌= ఉండేలా; సంప్రయత్నమునన్‌= చాలా జాగ్రత్తగా; వీరలన్‌+అందణన్‌= వీరినందరనూ; అందున్‌+అ= ఆ ఇంద్రప్రస్థ 
నగరంలోనే; పెట్టెదన్‌= ఉంచుతాను; నీవు; పురస్సరుండవు+అయి= ముందున్నవాడవై; నెమ్మిన్‌= ప్రేమతో; చనన్‌= బయలుదేరగా; 
కొనిపోయెదన్‌= తీసికొనిపోతాను; భవత్‌= నీ; భావమున్‌= ఆలోచనను; ఉమ్మలంబున్‌= దుఃఖాన్ని; పెడన్‌+పాపుము= వదలిపెట్టుము; 


దైవకృత్యముల్‌= దేవుడి పనులు; తప్పునె?= తప్పుతాయా? 


తాత్సర్యం: రాజా! అందువలన ఇంద్రప్రస్థపురంలో వారంతా సుఖంగా ఉండేటట్లు నేను చాలా జాగ్రత్తగా అందరినీ 
అక్కడికి చేరుస్తాను. నీవు అందరికంటె ముందు బయలుదేరగా నీ వెంట వారందరనూ తీసికొనిపోతాను. నీ 
ఆలోచనను, దుఃఖాన్ని వదలిపెట్టుము. దేవుడి పనులు తప్పటం అంటూ ఉంటుందా! 


విశేషం: భావ మంటే తలపు - వసుదేవుడి ఆలోచనలోని మమకారం చేత ఈ దుఃఖం కలుగుతోందని అర్జునుడు గుర్తించే 


ఇదంతా దైవచేష్ట అని రాజుకు ధైర్యం కలిగిస్తున్నాడు. మరి భగవద్గీతను కృష్ణుడి నోటినుండి స్వయంగా విన్నవాడు కదా! 


క. అని పలికి దారుకునింగను€। గొని యాతని చిత్తవృత్తి గుందుట బుద్దిం 
గని యిట్లను( 'గృష్టుని పో । యిన వంక నెటింగి పోద మేనును నీవున్‌. 126 


ప్రతిపదార్థం: అని= అని ఈ విధంగా; పలికి= వసుదేవుడితో చెప్పి; దారుకునిన్‌= దారుకుడిని; కనుగొని= చూచి; ఆతని 
చిత్తవృత్తి= అతని మనోవ్యాపారం; కుందుట= (క్రుంగిపోవటాన్ని; బుద్దిన్‌= ఊహతో; కని= గుర్తించి; ఇట్టు+అనున్‌= ఇట్టా 
అన్నాడు; కృష్ణుని పోయిన వంకన్‌= కృష్ణుడు వెళ్ళినదారిని; ఎణీంగి= గుర్తిస్తూ; ఏనునున్‌= నేనూ; నీవున్‌= నీవూ; పోదము= 
పోదాము. 


తాత్సర్యం: వసుదేవుడితో ఇట్లా చెప్పి, దారుకుడివైపు అర్జునుడు చూచాడు. ఆ దారుకుడి మనసు కూడా బాధతో 
(కుంగిపోయి ఉండటాన్ని గమనించి ఇట్టా అన్నాడు; “నీవూ నేనూ కృష్ణుడు వెళ్ళినదారిని గమనిస్తూ పోదాము”. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 645 
ఉ. ఇచ్చటి కార్యముల్‌ నడపుం డిట్లని నెమ్మి నమాత్యకోటికిం 
బొచ్చెము లేక చెప్పి మటి వోవుట యుక్తము నిల్లి వారలం 
దెచ్చుట కీవ పొ' మ్మనిన దిగ్గన నాతండు వోయి యందఅం 
దెచ్చె సుధర్మ యన్ఫభకు దేవపతిప్రియసూనుం. డుండంగన్‌. 127 


ప్రతిపదార్థం: ఇచ్చటి కార్యముల్‌= ఇక్కడి పనులు; ఇట్టు= ఈ విధంగా; నడపుండు+అని= నడపండి అని; నెమ్మిన్‌= నెమ్మదిగా; 
పొచ్చెము లేక= ఏ దాపరికమూ లేకుండా; అమాత్యకోటికిన్‌= మంత్రివర్గానికి; చెప్పి= బాగా చెప్పి; మజి+పోవుట= మరీ వెళ్ళటం; 
యుక్తము= అర్హమైన పని; వారలన్‌= వారందరినీ; నిల్చితెచ్చుటకున్‌= ఒకచోట చేర్చి తీసికొనిరావటానికి; ఈవు+అ= నీవే; 
పొమ్ము+అనినన్‌= వెళ్ళు అని చెప్పగా; దిగ్గనన్‌= వెనువెంటనే; అతండు= ఆ దారుకుడు; పోయి= వెళ్ళి; అందబన్‌= ఆ 
మంత్రులందరినీ; సుధర్మ+అన్‌+సభకున్‌= సుధర్మ అని పేరున్న ఆ రాజసభకు; దేవపతి= ఇంద్రుడి; ప్రియసూనుండు= ప్రియ 
కుమారుడైన అర్జునుడు; ఉండంగన్‌= ఆ సభలో ఉండగా; తెచ్చెన్‌= పిలుచుకొని వచ్చాడు. 


తాత్సర్యం: ఇక్కడి పనులు ఇట్టా చేయండి - అని కొంత ఆగి వీళ్ళకు నెమ్మదిగా ఏ దాపరికమూ లేకుండా చెప్పిపోవటం 
తగినపని, అందుచేత నీవు వాళ్ళనందరినీ ఒకచోట చేర్చి తీసికొని రమ్ము' అని దారుకుడితో అర్జునుడన్నాడు. 
ఉన్నవాడున్నట్టుగా దారుకుడు వెళ్ళి ఆ మం(త్రులందరినీ 'సుధర్మ' అనే పేరున్న ఆ రాజసభలో అర్జునుడుండగా 
అక్కడికి తీసికొనివచ్చాడు. 


విశేషం: ఇంద్రుడి ధర్మాసనానికి 'ధర్మం” అని పేరు. వసుదేవుడి సభకు కూడా అదే పేరు ఉన్నదన్నమాట. ఇంద్రకుమారు డన్న 
మాట 'సుధర్మ' ఇంద్రుడి సింహాసనమన్న మాటను గుర్తు చేస్తుంది. భాగవతంలో “ సుధర్మామధ్యపీఠంబునందున్నాడా బలభ(ద్రుగూడి 
సుఖియై యుత్సాహియై ద్వారకన్‌ అనే ప్రయోగముంది. 


(ఈక 


అమ్మండపమ్మున కరిగిన యమ్మంత్రి । వర్యు లక్కౌరవ వంశవర్యు 

వినయ మారంగం బరివేష్టించి రమ్మహి । తాత్ముండు. గరమును నార్హుం డగుచు 
గారవంబున వారి గలయఈ గనుంగొని । యంతరంగంబు శోకాగ్ని నెరియ 
వారలతో నిప్పు పొరజనంబుల । నెల్లను బిలిపింపు( దేను మీకు. 


తే. వారికిని నెజిగింపంగ వలయునట్టి। పనులు గలవని చెప్పిన విని రయమున 
వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రు । లాదిగా( బ్రజ రావించి రథిపముఖ్య! 128 


ప్రతిపదార్థం: అధిఫముఖ్య!= ఓ రాజ[శ్రేష్టుడా!; ఆ+మండపమ్మునకున్‌+అరిగిన= ఆ మండపానికి వెళ్ళిన; ఆ+మం(త్రివర్యులు= 
ఆ మంత్రిశ్రేష్టులు;: ఆ+కౌరవ వంశవర్యున్‌= ఆ కౌరవవంశశ్రేష్టుడైన అర్జునుడిని; వినయము+ఆరంగన్‌= వినయం నిండగా; 
పరివేష్టించిరి= సమీపించి చుట్టూకూర్చున్నారు; ఆ+మహితాత్ముండు= ఆ అర్జునుడు; కరమునున్‌= మిక్కిలి; ఆ(రు(డు+అగుచున్‌= 
యు యట జ 2] 
కరిగిపోయినవాడై; గారవంబునన్‌= గౌరవంతో; వారిన్‌ +కలయన్‌+కనుంగొని= వారినందరినీ చూచి; అంతరంగంబు= తన 
హృదయం; శోక+అగ్నిన్‌= శోకాగ్నిలో; ఎరియన్‌= మండుతుండగా; వారలతోన్‌= వారితో; ఇప్టు= ఇప్పుడే; పౌరజనంబులన్‌+ఎల్లను= 
ద్వారకావాసులందరినీ; పిలిపింపు(డు= పిలిపించండి; ఏను= నేను; మీకున్‌+వారికిన్‌= మీకూ వారికీ; ఎటీగింపంగన్‌+వలయు+అట్టి= 
తెలుపవలసిన (చెప్పవలసిన); పనులు+కలవని= పనులున్నాయని; చెప్పినన్‌= చెప్పగా; విని= విన్నవారై; రయమునన్‌= వేగంగా; 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 

వారు= ఆ మంత్రులు; బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూ(ద్రులు+ఆదిగాన్‌= బ్రాహ్మణక్షత్రియాది అపష్ట్రాదశవర్గీయులుగా ఉన్న; |ప్రజన్‌= 
జనులనందరినీ; రావించిరి= రప్పించారు. 

తాత్పర్యం: ఓ రాజా! వినుము. అట్లా ఆ మంటపానికి వెళ్ళిన ఆ మంత్రులు అర్జునుడిని వినయంతో సమీపించి 
చుట్టూకూర్చున్నారు. అతిదీనంగా కనిపిస్తున్న వారిని చూడగానే అర్జునుడు కరిగిపోయాడు. వారిని చాలా గౌరవంతో 
సంభావించి, అందరినీ చూచి, తన హృదయం శోకాన్నిలో మండిపోతుండగా “ఇప్పుడే ద్వారకావాసులందరినీ పిలిపించండి. 
వారికి, మీకు చెప్పవలసిన పనులున్నా'యని అన్నాడు. ఆ మాటలు విని వారు (బ్రాహ్మణక్షత్రియాది వర్గాల వారిని 
అందరినీ రప్పించారు. 

విశేషం: చతుర్వర్గాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులన్న పరిగణనం (ప్రాధాన్యదృష్టితోనే కాని, 18 వర్గాలవారు (గ్రామ 
బాధ్యతలను పంచుకొనేవారు. ఈ సందర్భంలో వారందరూ వచ్చారని అర్థం. భిన్నవృత్తులవారందరికీ (గ్రామసభలో ప్రాతినిధ్యం 
ఉండేది. 


తే.. అరుగుదెంచి యా ప్రజ లుచితాసనమున । నున్న యయ్యింద్రనందనుC గన్న నతడు 

గరము నెమ్మి నయ్యందటి' గలయం జూచి । యిట్లనియె మోమునను దైన్య మెసకమెసంగ. 129 
ప్రతిపదార్థం: ఆ (ప్రజలు= ఆ జనులందరూ; అరుగుదెంచి= వచ్చి; ఉచిత+ఆసనమునన్‌= తనకు తగిన ఆసనంలో 
(సింహాసనంమీద); ఉన్న= కూర్చున్నటువంటి; ఆ+ఇం(ద్రనందనున్‌= ఆ అర్జునుడిని; కన్నన్‌= చూడగా; అతండు= అర్జునుడు; 
కరము= మిక్కిలి; నెమ్మిన్‌= (ప్రేమతో; ఆ+అందణన్‌= వారందరినీ; కలయన్‌+చూచి= పరికించి చూచి; మోమునను= ముఖంలో; 


దైన్యము= దీనభావం; ఎసకము+ఎసయగన్‌= నిండుకొనగా; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అన్ని వర్గాల ప్రజలూ వచ్చి సింహాసనంమీద కూర్చుని ఉన్న అర్జునుడిని చూచారు. అర్జునుడికి వారిని 
చూడగానే ఎక్కడలేని అభిమానమూ కలిగింది. కాని, ముఖంలో దైన్యం తాండవిస్తోంది. అందరినీ పరికించి చూచాడు. 
వారితో ఇట్లా అన్నాడు. 
క్ర “వననిధి నే(టికి నేడవు । దినమున నిప్పురము ముంచు దివిజులు గగనం 

బుననుండి చెప్పగా నే । వినినది యిది వెడలవలయు వేగమ మనకున్‌. 130 
ప్రతిపదార్థం: నేటికిన్‌= ఈ రోజుకు; ఏడు+అవు= ఏడవ; దినమునన్‌= రోజున; వననిధి= సముద్రం; ఈ+పురమున్‌= ఈ 


ద్వారకను; ముంచున్‌= ముంచుతుంది; (ఈ విషయం); గగనంబుననుండి= ఆకాశంలోనుండి; దివిజులు= దేవతలు; చెప్పం 
గాన్‌= చెప్పగా; నే+వినినది= నేను విన్నది; మనకున్‌= మనం; వేగము+అ= వెనువెంటనే; ఇది= ఈ ద్వారకను; వెడలవలయున్‌= 


వదలివేయాలి. 


తాత్సర్యం: “ఈ రోజుకు ఏడవరోజున సముద్రం ఈ ద్వారకను ముంచుతుందని దేవతలు ఆకసంలోనుండి చెప్పగా 
విన్నాను. అందుచేత మనం వెనువెంటనే ఈ నగరాన్ని వదలి బయటకు వెళ్ళిపోవాలి. 


విశేషం: సముద్రం ద్వారకను కొన్నిరోజులలో ముంచివేస్తుందన్న విషయం వసుదేవుడికి కృష్ణుడు చెప్పగా విన్నవాడు అర్జునుడు. 
కాని అట్టా చెప్పకుండా తాను దేవతలద్వారా విన్నానని చెప్పటంలో రాజనీతి ఉన్నది. అర్జునుడి కార్యదక్షతను ప్రస్ఫుటం చేసే 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 647 
సందర్భ మిది. ఈ విషయం తెలిసీ కృష్ణుడు ఎట్లా వెళ్ళిపోయాడన్న భావం ప్రజలకు కలుగకుండా అర్జునుడు ఈ వార్తను 
తనదిగా చేసి చెప్పటంలో ఈ రహస్యమున్నది. 
కు విను డింద్రప్రస్టపురం । బునకు నధీశు(డుగ వజ్రం బోండిమితో నే 

నునిచెద మీరెల్ల నతండు | మనుపంగాం దొంటి యట్ల మనుం డచ్లోటన్‌. 131 


ప్రతిపదార్థం: వినుడు (పై కారణంచేత ఇట్టా చేయాలనుకొంటున్నాను) మీరందరూ సావధానంగా వినండి; ఇం|ద్రప్రస్థపురంబు 
నకున్‌= ఇంద్రప్రస్టానికి; అధీశుండుగన్‌= పాలకుడిగా; వ(జ్రాన్‌= వజ్రాడిని; పోండిమితోన్‌= ఆదరంతో; నేను+ ఉనిచెదన్‌= నేను 
నియమిస్తాను; అత(డు= ఆ వజ్రుడు; మనుపంగాన్‌= రక్షింపగా; మీరెల్లన్‌= మీరంతా; తొంటి+అట్ల= మునుపటివలెనే; ఆ+చోటన్‌= 


ఆ ఇం(ద్రప్రస్తనగరంలో; మను(డు= హాయిగా ఉండండి. 
యఖ 


తాత్పర్యం: జా[గ్రత్తగా వినండి. ఇంద్రప్రస్టనగరానికి వజ్రుడిని రాజుగా అభిషేకిస్తాను. అతడి రక్షణలో మీరందరూ 
ముందటివలెనే సుఖంగా బ్రతకండి. 


క. సరకులు భారవహులకును । భరియింపంగ. గొలంది యయిన భంగిని మోపుల్‌ 
వెరవు పడంగం గట్టుండు చె । చ్చెర శకటము లాయితంబు సేయుండు మీరల్‌. 132 


ప్రతిపదార్థం: మీరల్‌= మీరందరూ; సరకులు= సామాన్లు; భారవహులకున్‌= మోసేవారికి; భరియింప(గన్‌= మోయటానికి; 
కొల(ది+అయిన+భంగిని= వీలయ్యేరీతిలో; మోపుల్‌= మూటలు; వెరవుపడ(గన్‌= అనుకూల మయ్యేటట్లు; కట్టుడు= కట్టండి; 
చెచ్చెరన్‌= త్వరితంగా; శకటములు= బండ్లు; ఆయితంబు+చేయు(డు= సిద్దం చెయ్యండి. 


తాత్సర్యం: మీమీ ఇండ్లలోని సామానులను మోసేవారికి అనువైన రీతిలో వేరువేరుగా మూటలుగా కట్టండి. (స్త్రీలు, 
బాలకులు, వృద్దులు ప్రయాణం చెయ్యటానికి బండ్షనుకూడా సిద్దం చెయ్యండి. 
ఠా C7 ఠా 


ఆ. వాహనములు వానివాని ముట్టులు నొక్క। వంకగా నొనర్షి వలసినపుడ 
కట్టి వెడలిపోవునట్టి తెటింగున । కనువు గాంగ జేసికొనుండు వేగ. 133 


ప్రతిపదార్థం: వాహనములు= బండ్లను; వానివాని ముట్టులు= వాటికి కావాల్సిన ఇతర పనిముట్లను; ఒక్కవంకగాన్‌= ఒకవైపుగా; 
ఒనర్చి= సిద్దంచేసికొని; వలసిన+అపుడు+అ= అవసరమైనప్పుడే; కట్టి= కట్టుకొని; వెడలిపోవునట్టి= వెళ్ళిపోయే; తెజంగునకున్‌= 
విధానికి; అనువు+కాంగన్‌= వీలు అయ్యేటట్టు; వేగన్‌= తొందరగా; చేసికొనుండు= తయారు చేసికొనండి. 


తాత్పర్యం: బండ్లను, వాటివాటి పనిముట్లను సేకరించి ఒకవైపుగా ఉంచుకొనండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడే 
కట్టుకొని వెళ్ళిపోయే పద్దతికి వీలు అయ్యేటట్టు తొందరగా అన్నిటినీ సమకూర్చుకొనండి. 


విశేషం: ప్రాకృతికమైన ఉపద్రవం సంభవిస్తుందని తెలిసినపుడు ప్రభుత్వం ప్రజాసామాన్యుల జీవితాన్ని కాపాడటానికి ఎట్లాంటి 
చర్యలు తీసికొనాలో, వారు తమతమ వస్తువులతో ఎట్టా ప్రమాదస్థలంనుండి బయటపడేటట్టు సూచించాలో ఈ పద్యం చక్కగా 


సూచిస్తున్నది. అది ఉప్పెన అయినా, భూకంపమయినా జనులు ఇట్లాగే జాగ్రత్త పడాలి. 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఈ దేశముప్రజ ధర్మజు । నాదరసంభావనముల నాజ్ఞానిరతిన్‌ 
యాదవవీరుల కలనా(। డేది తెటిం గట్టి మనికి యెసకం బారున్‌.' 134 


ప్రతిపదార్థం: ఈ దేశము(ప్రజ= ఈ ద్వారకా వాసులంతా; ధర్మజు= ధర్మరాజుయొక్క; ఆదర= ఆదరంవలన; సంభావనములన్‌= 
సమ్మానములచేత; ఆజ్ఞానిరతిన్‌= పాలనలోని ఆసక్తిచేత; యాదవవీరులకున్‌= యాదవులకు; అలనాండు= అప్పుడు; ఏది తెజంగు= 


ఎట్లా ఉండేదో; అట్టి మనికి= అట్టాంటి జీవనం; ఎసకంబు+ఆరున్‌= అతిశయంగా పొందుతుంది. 


తాత్పర్యం: ధర్మరాజు ఈ ద్యారకావాసులపై చూపే ఆదరంచేత, చేసే సమ్మానంచేత, అతడి పాలనలోని ఆసక్తిచేత, 
ఒకనాడు ఏ విధంగా యాదవవీరులు వైభవోపేతంగా (బ్రతికారో అట్టాంటి జీవనాన్ని మరలా పొందుతారు. 


విశేషం: ద్వారకావాసులు వృష్టిభోజాంధకవర్లాలకు చెందిన (గ్రామీణసంస్కృతి కలవారు. మీదుమిక్కిలి తెగ జీవితానికి 
అలవాటుపడ్డవారు. అందుకే వారు సులభంగా ఏ ఇతరులనూ నమ్మరు. రాజప్రతినిధిగా కృష్ణుడి బంధువుగా అర్జునుడు ఈ 
“భరోసా” కలిగించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. అందుకే కృష్ణుడు అర్జునుడి భుజాలపై ఈ క్రిష్టమైన భారాన్ని 
మోపాడు. 


క అని చెప్పి పురజనుల( బో(। బనిచి సచివకోటితో నిభములాదిగ వా 
హనముల సవరణ బెరయం। గొనిరాందగిన పరిచారకుల మునుముట్టన్‌. 135 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వారికి చెప్పి; పురజనులన్‌+పోన్‌+పనిచి= పురవాసులను పంపించివేసి; సచివకోటితోన్‌= మంత్రులతో 
(ఇట్లా అన్నాడు); ఇభములు+ఆదిగన్‌= ఏనుగులు మొదలైనవాటిని; వాహనములన్‌= రథాదులను; సవరణ= సిద్దం; బెరఠయన్‌+ 
కొనిరాన్‌+తగిన= చేసి తీసికొనిరాగలిగిన; పరిచారకులన్‌= సేవకులను; మునుముట్టన్‌= తొలుత. 


తాత్సర్యం: ఇట్లా వారితో చెప్పి పురప్రజలను పంపించివేసి, మంత్రులను ఇట్లా పురమాయించాడు: “ఏనుగులు, 
గుర్రాలు మొదలైనవాటిని, పరికరాలతో కూడిన రథాలను సిద్దం చేసి తీసికొనిరాగలిగిన సేవకులను తొలుత (తరువాతి 
పద్యంతో అన్వయం). 


క. నియమింపుండు నగరి సరుకు । లయినవి యిట్టిట్టి భంగి నక్షీణములై 
యెయిదంగలవారల. గని |; పయనము తెజంగు సమకట్టుపని మటివకు(డీ. 136 


ప్రతిపదార్థం: నియమింపుండు= నియమించండి; నగరి సరుకులు= నగరికి సంబంధించిన సంభారాలను; అయినవి= ఆయా 
దినుసులకు చెందినవి; ఇట్టి+ ఇట్టి+భంగిన్‌= ఇవి ఇవి ఇంతింత తీసికొనివెళ్ళాలి (అని తెలిసి); అక్షీణములు+ఐ= తరగకుండా; 
ఎయిదన్‌+కలవారలన్‌+కని= ఇందద్రప్రస్టానికి చేరేదాకా సాగించగలవారిని చూచి; పయనము తెజంగు= ప్రయాణం చేసే విధానాన్ని; 
సమకట్టుపని= నియమించే పనిని; మజణవకుండీ= మరవకండి. 


తాత్సర్యం: నియమించండి. నగరికి సంబంధించిన సంభారాలను వేటివేటిని ఎంతెంత తీసికొనివెళ్ళాలో, 
ప్రయాణానికంతా సరిపడేటట్టు తగ్గకుండా, ఇం[ద్రప్రస్థానికి చేరేవరకూ సాగించగలవారిని గుర్తించి, ప్రయాణం చేసే 
విధానాన్ని నియమించే పనిని మరువవద్దు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 649 
నిశేషం: ఇట్టా బండ్రమీద సంభారాలను సాగించేవారిని ఆ రోజులలో 'సార్ధవాహులు” అనేవారు. వారే ఆనాడు సుదూర ప్రాంతాలకు 
చాలా సామగ్రీ, సంభారాలు చేర్చేవారు. వారిలో ఉత్తమసార్థవాహులను నియమించటం, ప్రయాణం చేసేవిధానం - అంటే 
ఎక్కడెక్కడ ఆగాలో, విశ్రాంతి తీసికొనాలో, మొత్తం కార్యక్రమ నిర్దేశమన్నమాట. 

క. సుందరులకు బాలురకును । నందలములు వేసడములు నాయితములుగా( 


గందక కుందక చనువిధ | మొంద(గ సమకట్టు. డెడలకుండుండు తాల్మిన్‌. 137 


ప్రతిపదార్థం: సుందరి+లు= సుందరులు+కున్‌= స్త్రీలకు; బాలురకునున్‌= బాలబాలికలను; అందలములు= పల్లకీలు; వేసడములు= 
కంచరగాడిదలు; ఆయితములుగాన్‌= సిద్దంగా ఉంచి (వారు); కందక= అలసిపోకుండా; కుందక= బాధపడకుండా; 
చనువిధము+ఒందంగన్‌= ప్రయాణించే పద్దతి ఉండేటట్టు; సమకట్టు(డు= ఏర్పాటు చేయండి; తాల్మిన్‌= ఓర్పును; ఎడలక+ఉండుం 


డు= పోగొట్టుకోకుండా ఉండండి. 


తాత్సర్యం: స్త్రీలకు, బాలబాలికలకు (పిల్లలకు) పల్లకీలు, కంచరగాడిదలను సిద్దంగా ఉంచి, వారు అలసిపోకుండా 
బాధపడకుండా ప్రయాణం చేయటానికి ఏర్పాటు చేయండి. మీరెవ్వరూ ఓర్పును పోగొట్టుకొని హైరానా పడకండి. 


తే. గతము లయిన కార్యంబులు గ్రమ్మటింప । రాదుగాని మనకు ధర్మరాజు గలండు 
శేషజనరక్ష కొడయనిం జేయవచ్చు । వాసుదేవుని మనుమని వజ్రదేవు.' 138 


ప్రతిపదార్థం: గతములు+అయిన= జరిగిపోయిన; కార్యంబులు= పనులను; (క్రమ్మణింపన్‌+రాదు= మరల్చటానికి కాదు; 
కాని= అయినా; మనకున్‌= మనలను ఆదుకొనటానికి; ధర్మరాజు= ధర్మరాజు (చక్రవర్తి); కల(డు= ఉన్నాడు; వాసుదేవుని 
మనుమనిన్‌= వాసుదేవుడి (కృష్ణుడి) మనుమడైన; వజ్రదేవున్‌= వజ్రని; శేషజనరక్షకున్‌= మిగిలిన జనులను కాపాడటానికి; ఒడ 
యనిన్‌= రాజుగా; చేయవచ్చున్‌= నియమించవచ్చును. 


తాత్పర్యం: జరిగిపోయిన పనులను మరల్చటానికి సాధ్యంకాదు. (అంటే పోయిన యాదవ(ప్రముఖులు తిరిగిరారు 
అని అర్థం). అయినా చక్రవర్తి అయిన ధర్మరాజే మనందరను ఆదుకొనగలడు. కృష్ణుడి మనుమడు వజ్రాడిని మిగిలిన 
యాదవసమూహానికి ప్రభువుగా నియమిస్తాడు. అందుచేత కంగారుపడవలసిన అవసరం లేదు. 


క. అని వారి నిండ్లకును బో(। బనిచి మదిని వగలు మిగుల బార్జుం డా రే 
యనవద్యచరిత! కృష్ణుస । దనమున వసియించె సముచితపువృత్తమునన్‌. 139 


ప్రతిపదార్థం: అనవద్యచరిత!= అనింద్యచరిత్రుడా!; అని= ఈ విధంగా; వారిన్‌= ఆ మంత్రులను; ఇండ్లకునున్‌+పోన్‌+పనిచి= 
ఇళ్ళకు వెళ్ళుడని పంపి; మదిని= మనసులో; వగలు= శోకం; మిగులన్‌= మిక్కుటంకాగా; పార్టుండు= అర్జునుడు; ఆ రే= ఆ 
రాత్రి; కృష్ణుసదనమునన్‌= కృష్ణుడి ఇంటిలో; సముచితపువృత్తమునన్‌= తగినవిధంగా; నివసించెన్‌= విశ్రమించాడు. 


తాత్పర్యం: రాజా! ఆ మంత్రులను ఈ విధంగా పంపించి, మనసులో శోకం అధికం కాగా అర్జునుడు ఆ రాత్రంతా 
కృష్ణుడి మందిరంలో దైవపూజాదికాలతో పరమపవిత్రంగా గడిపాడు. 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. తెలతెల వేగునప్పు వసుదేవుడు నిర్మలయోగనిష్ట మే 

నిల నిడి వర్ణనీయగతి కేంగిన( దత్సదనాంతరంబునం 

జెలంగె ననేక రోదనవిశేషము లవ్వసుదేవవల్లభల్‌ 

నలువురు నెమ్మి గూడి మరణంబునకై కయిసేసి రత్తటిన్‌. 140 
ప్రతిపదార్థం: తెలతెల వేగునప్టు= తెల్లవారుతుండగా; వసుదేవుండు= వసుదేవ మహారాజు; నిర్మలయోగనిష్టన్‌= పవిత్రమైన 
యోగనిన్టతో; వేను+ఇలన్‌+ఇడి= దేహాన్ని నేలపై వదలివేసి; వర్ణనీయగతికిన్‌ +ఏంగినన్‌= పుణ్యలోకాలకు చేరగా; 
తద్‌+సదన+అంతరంబునన్‌= ఆ వసుదేవుడి మందిరంలో; అనేక= చాలాపెద్దగా; రోదన విశేషముల్‌= బిగ్గర ఏడ్పులు; చెలం 
గెన్‌= వ్యాపించాయి; ఆ+వసుదేవ వల్లభల్‌ నలువురున్‌= ఆ వసుదేవుడి నలుగురు భార్యలూ; ఆ+తజిన్‌= ఆ సమయంలో; 
నెమ్మిన్‌+కూడి= భర్తమీది అనురాగంతో ఒక్కసారిగా; మరణంబునకై= సహగమనానికై; కయిసేసిరి= సన్నాహాలు ప్రయత్నించారు. 
తాత్సర్యం: అప్పుడే ఉదయం కాబోతుండగా వసుదేవమహారాజు పవిత్రమైన యోగనిష్టలో భూమిపై దేహాన్ని వదలివేసి 
పుణ్యలోకాలకు తరలిపోయాడు. ఆ మందిరంలో ఒక్కసారిగా ఏడుపులు మిన్నుముట్టాయి. ఆ రాజు భార్యలు నలుగురూ 
భర్తమీది అనురాగంతో సహగమనం చేయటానికి సిద్దపడ్డారు. 


వసుదేవు(డు శరీరంబు విడిచి పరనుగతికి. బోవుట (సం.16-8-15) 


(ఈక 


ఆ సమయంబున నర్జును( డచటికి । నేతెంచి వైభవ మెసకమెసంగ6 
బ్రాలంబమాలికాపంక్తుల. గదళకా । స్తంభంబులను శాతకుంభకలశ 
శిఖరంబులను బెంపు( జెలువును విలసిల్ల । యానంబు గల్పించి యాదవేంద్రు 
శవము సుస్నాతంబు. జందనచర్చాస । మేతంబుం జీనాంబరాతి శోభి 


తే. తంబు నాభరణస్సురితంబు మాల్య। యోజితంబునుగాం జేసి యాజక ప్ర 
యుక్తమంత్రతంత్రస్పుటయోగ మింపొ । నర్ప నేతెంచె సామగానంబు చెలంగ. 141 


ప్రతిపదార్థం: ఆ సమయంబునన్‌= అప్పుడు; అర్జునుండు= కృష్ణుడి మందిరంనుండి అర్జునుడు; అచటికిన్‌= వసుదేవుడి 
మందిరానికి; ఏతెంచి= వచ్చి; వైభవము+ఎసకమెసయగన్‌= వైభవం అతిశయించగా; ప్రాలంబ= వేలాడుతున్న; మాలికాపంక్తులన్‌= 
పూలదండల వరుసలతో; కదలళికాస్థంభంబులను= అరటికంబాలతో; శాతకుంభ= బంగారు; కలశ శిఖరంబులనున్‌= కలశ 
శిఖరాలతో; పెంపున్‌= వైభవమూ; చెలువును= శోభా; విలసిల్లన్‌= అతిశయించగా; యానంబు కల్పించి= శవయా(త్రకు తగిన 
వాహనాన్ని (రథం వంటిదానిని) ఏర్పరచి; యాదవేంద్రు శవమున్‌= వసుదేవుడి కళేబరాన్ని; సుస్నాతంబున్‌= బాగా స్నానం 
చేయించబడినదీ; చందన చర్చాసమేతంబున్‌= చందనాది సుగంధలేపంతో కూడినదీ; చీన+అంబర+అతి+శోభితంబును= 
పట్టువస్త్రాలతో బాగుగా అలంకరించబడినదీ; ఆభరణ స్పురితంబున్‌= శవాలంకారానికి తగిన ఆభరణాలతో (ప్రకాశిస్తున్నదీ; 
మాల్య యోజితంబును+కాన్‌+చేసి= పూలదండలతో ఒప్పినదిగానూ చేసి; యాజకప్రయుక్త= యాజ్ఞికులైన బ్రాహ్మణులచేత 
చేయబడుతున్న; మం(త్ర= మంత్రాలచేత; తం(త్ర= తంత్రాలచేత; స్ఫుట= వ్యక్తమవుతున్న; యోగము+ఇంపు+ఒనర్చన్‌= 
గంభీరమైన సమాధిస్థితి అందరిలోనూ ఆత్మస్థైర్యంతో కూడిన శోభను కలిగించగా; సామగానంబు చెల(గన్‌= సామవేద 
పారాయణము నలుదిక్కులలో మారుమోగగా; ఏతెంచెన్‌= బయలుదేరాడు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 651 
తాత్సర్యం: అప్పుడు అర్జునుడు వసుదేవుడి మందిరానికి వచ్చి పూలదండల వరుసలతో, అరటికంబాలతో, బంగారుకలశ 
శిఖరాలతో ఒప్పిన శవరథాన్ని వైభవోపేతంగా తయారుచేయించి, వసుదేవుడి కళేబరానికి స్నానం చేయించి, 
సుగంధద్రవ్యాలను పూయించి, పట్టువస్త్రాలను, ఆభరణాలను అలంకరింపజేయించి, పూలదండలు వేయించి, ఆ 
రథంలో శవాన్ని ఉంచి, బ్రాహ్మణులు చెప్పుతున్న మంత్రాలతోను, చేయిస్తున్న కార్యకలాపాలతోను, గంభీరమైన 
సమాధిస్టితి అందరిలోనూ ఒక ఆత్మస్థైర్యంతో కూడిన శోభను కల్పించగా, సామవేద పారాయణంతో నలుదిక్కులు 
మారుమోగుతుండగా శవయా(త్రకు సారథ్యం వహించి ముందుకు సాగాడు. 


కు విను దేవకియును రోహిణి ।; యును భద్రయు మదిరయును సముచితవిధానం 
బున నొనరించిన యానము । లనూన పరికర్మరుచిరలయి యెక్కి తగన్‌. 142 


ప్రతిపదార్థం: విను= రాజా వినుము!; దేవకియును, రోహిణియును, భద్రయును, మదిరయును= (వీరే వసుదేవుడి నలుగురు 
భార్యలు) వీరు నలుగురూ; అనూన= మెండైన; పరికర్మ రుచిరలు+అయి= కుంకుమాది సుమంగళద్రవ్యాలచేత అలంకృతలు 
కావటంచేత పుట్టిన కాంతులు కలవారై; సముచిత విధానంబునన్‌= ఆ సందర్భానికి తగినట్టుగా; ఒనరించిన= ఏర్పాటుచేసిన; 
యానములు= పల్లకీలను; తగన్‌+ఎక్కి= సముచితంగా ఎక్కినవారై. 


తాత్సర్యం: వసుదేవుడి భార్య లయిన దేవకి, రోహిణి, భద్ర, మదిర తత్కాలోచితమైన సుమంగళద్రవ్యాలచేత అలంకృతలై 


క్రొత్త కాంతులు కలవారయ్యారు. ఆ సందర్భానికి ఉచితంగా తీర్చిన పల్లకీలలో ఎక్కినవారై. (తరువాతి పద్యంతో 
అన్వయం.) 


క చెలులుం జుట్టలు దాపట । వలపట నేతేర దెలిసి వదనసరోజం 

బులనొప్పం దగియెడు మా। టల వారల వగలు మాన్సుటలు నుతికెక్కెన్‌. 143 
ప్రతిపదార్థం: చెలులున్‌= మి(త్రులు; చుట్టలు= బంధువులు; దాపటన్‌= ఎడమవైపు; వలపటన్‌= కుడివైపు; ఏతేరన్‌= రాగా; 
తెలిసి= మూర్చనుండి తేరినవారై; (ఆ బంధుమిత్రులు); వదనసరోజంబులన్‌= ముఖపద్మాలతో; ఒప్పన్‌= సముచితంగా; తగియెడు= 
తత్కాలోచితములైన; మాటలన్‌= ఓదార్పు పలుకులతో; వారల వగలు= వసుదేవుడి భార్యల దుఃఖాన్ని; మాన్సుటలు= మాన్సటం; 
నుతికిన్‌+ఎక్కెన్‌= అందరి పొగడ్తనూ పొందింది. 


తాత్పర్యం: బంధుమిత్రులు ఆ పల్లకీలకు ఇరువైపులా నడుస్తూ రాగా వసుదేవుడి రాణులు మూర్చనుండి తేరుకొన్న 
వా రయ్యారు. ఆ కాలానికి ఉచితమైన ఓదార్పుమాటలతో వారు ఆ మహారాణుల దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ రావటాన్ని 
చూచినవారు, ఎంతో కుదుటపడ్డారు. మేలుమే లన్నారు. 


విశేషం: బంధుమిత్రులు అన్ని సమయాలలో కన్నా మరణజనితదుఃఖాన్ని బాపటంలో చాలా సహాయపడతారు. అందుకే హైందవ 


సమాజంలో ఈ బంధుమిత్రసంభావన - వ్యవస్థ ఇన్ని వేల సంవత్సరాలుగా మిగిలింది. 


క. ఆ నృపుని వల్లభలు శవ । యానంబు పిటుంద నిట్ల యరిగిరి విధి స 
న్మానితగతి ముందట వి। ప్రానీకము చనియె నుజ్వలాగ్నులు గొనుచున్‌. 144 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ నృపుని వల్లభలు= ఆ రాజు భార్యలు; శవయానంబు పియిందన్‌= శవరథంవెంట; ఇట్టు+అ= ఇట్టా; అరిగిరి= 
వెళ్ళారు; ముందటన్‌= వీరందరి కన్నా ముందుగా; విధి సన్మానితగతిన్‌= శాస్త్రవిధి ననుసరించిన రీతిలో; విప్ర+అనీకము= 
బ్రాహ్మణుల సమూహం; ఉత్‌+జ్వల+అగ్నులు+కొనుచున్‌= మండుచున్న నిప్పులను తీసికొని; చనియెన్‌= ముందుకు సాగింది. 


తాత్సర్యం: ఈ విధంగా ఆ మహారాణులు శవరథం వెంబడి వెళ్ళారు. వీరందరికన్నా ముందుగా శాస్త్రవిధి ననుసరించిన 
పద్దతిలో బ్రాహ్మణులు శవదహనానికి అవసరమైన నిప్పులను తీసికొని ముందుకు సాగారు. 


విశేషం: ఈ రోజులలో కూడా ఉత్తరకర్మలను చేసే వ్యక్తి (అధికారి) ఇట్టా ఉట్టిలో అగ్నిని తీసుకుపోవటం ఉన్నది. ఆనాటి రాజుల 


ఇళ్ళలో ఇట్లా బ్రాహ్మణులు తీసికొనివెళ్ళేవారు కాబోలు! శవయా(త్రలో స్త్రీలు పాల్గొనటం ఆ రోజులలో నిషిద్దం కాదని భావించాలి. 


తే. ద్వారకావాసు లెల్లను దల్లడంబు । లుల్లముల. గప్ప మోముల నురుల బాష్ప 
ధార లతికరుణమున హాహారవంబు । లెసంగ నేంిరి వెనుకను నిరుదెసలను. 145 


పతిపదార్లం: (ఆ శవయా[తలో); వెనుకను= అందరికంటె చివర; ఇరుదెసలను= రెండువైపులా; దారకావాసులు+ఎల్లనున్‌= 
ర్త జ్జ & ఇ ప్‌ ప్ల న 

ద్యారకలో మిగిలిన జనులంతా; ఉల్లములన్‌= తమ హృదయాలను; తల్లడంబులు= పలువిధాలైన వ్యథలు; కప్పన్‌= ఆ(క్రమించగా; 
మోములన్‌= ముఖాలపైై; బాష్పధారలు= కంటినీటిధారలు; ఉరులన్‌= దొర్లగా; అతికరుణమునన్‌= అతిశోచనీయంగా; 


హాహారవంబులు= హాహాకారాలు; ఎసంగన్‌= చెలగగా; ఏంగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: ఆ శవయాత్రలోఅందరికంటె చివర ఇరువైపులా ద్వారకలో మిగిలిన జనులంతా వారివారి హృదయాలలో 
పలువిధాలైన వ్యథలు నిండిపోయి ముఖాలపై బాప్పధారలు దొర్లగా అతిశోచనీయంగా హాహాకారాలు చేస్తూ వెళ్ళారు. 


సీ.  ఇమ్మెయింగొని చని యమ్మహీశుండు వేడ్క! మెలంగిడు తోటలోపల సమగ్ర 
చందనాగురు కాష్టచయముల మున్నకా । వించిన సొదకు సద్విధియుతముగ 
నప్పాడె సేర్పించి యర్జును( డయ్యాద । వేంద్రుని పితృమేధ మెల్ల జనులు 
నభినుతి సేయంగ నచ్చితియం దా శ। వంబు నారోపింపంబనిచి యగ్ని 


తే. దీప్తమగునట్లు సేయింప దేవకీ ప్ర। ముఖులు నలువురు నప్పు డా శిఖి. బ్రవేశ 
లీల నంగీకరించి రాబాలవృద్ద । మైన సకల జనంబులు నార్తి నొంద. 146 


ప్రతిపదార్థం: ఈ+మెయిన్‌= ఈ విధంగా; కొని చని= తీసికొనివెళ్ళి; ఆ+మహీ+ఈశుండు= ఆ రాజు-వసుదేవుడు; వేడ్కన్‌+మెలం 
గెడు= విహారం కోసం తిరుగుతూ ఉండిన; తోంటలోపలన్‌= ఉద్యానవనంలో; సమ(గ్ర= సమృద్దిగా; చందన+అగురు+కాష్ట్ర 
చయములన్‌= మంచిగంధపు చెక్కలు, అవురుగడ్డి మొదలైన వాటితోను, ఇతరములైన కర్రలతోనూ; మున్ను+అ= ముందుగానే; 
కావించిన= సిద్దం చేసిన; సొదకున్‌= చితిపైన; ఆ+పాడెన్‌= ఆ కట్టెను; సత్‌+విధియుతముగన్‌= విధ్యుక్త పద్దతిలో; చేర్పించి; 
అర్జునుండు= ఆ అర్జునుడు; ఆ+యాదవేంద్రుని= ఆ వసుదేవుడి; పిత్సమేధమున్‌= పితృయజ్ఞాన్ని (దహన సంస్కారాన్ని); 
ఎల్లజనులున్‌= జనులంతా; అభినుతి+చేయంగన్‌= ప్రశంసించగా; ఆ+చితియందున్‌= ఆ చితిలో; ఆ శవంబున్‌= ఆ వసుదేవుడి 
కళేబరాన్ని; దీప్త్రము+అగునట్టు= మండేటట్లు; చేయింపన్‌= చేయించగా; దేవకీప్రముఖులు పలువురు= దేవకీ మొదలైన వసుదేవుడి 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 653 
ఇల్టాం(డ్రు నలుగురు; అప్పుడు= ఆ సమయంలో; ఆ బాలవృద్దము+ఐన= పిల్లలనుంచి పెద్దలవరకు; సకలజనంబులు= జనులంతా; 
ఆర్తిన్‌+ఒందన్‌= ఆర్తిని పొందగా; ఆ శిఖిన్‌= ఆ మంటలో; (ప్రవేశలీలన్‌= (ప్రవేశించే కార్యాన్ని; అంగీకరించిరి= సమ్మతించారు. 
తాత్సర్యం: ఈ విధంగా తీసికొనివెళ్ళి, ఆ వసుదేవుడి ఉద్యానవనంలో బాగా మంచిగంధపు చెక్కలతోనూ, 
అవురుగడ్డితోనూ, ఇతరములైన కర్రలతోనూ ముందుగా సిద్దంచేసిన చితిపైన విధ్యుక్తమైన పద్దతిలో ఆ పాడెను 
చేర్పించి అర్జునుడు ఆ వసుదేవుడి పితృకార్యాన్ని, దహనకాండను జరిపించాడు. ఆ కళేబరాన్ని ఆ చితిపై ఉంచటానికి 
ఏర్పరచి, అగ్నిని మండేటట్టు చేయించగా దేవకి మొదలైన వసుదేవుడి ఇల్లాం|డ్రు ఆ సమయంలో ఆ చితాన్నిలో 
ప్రవేశించే పనిని అంగీకరించారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న జనులంతా పిల్లలనుండి పెద్దలవరకు అంతా బాధాతప్త 
హృదయు లయ్యారు 
విశేషం: ఆపద్దర్మంగా అర్జునుడు ఉత్తరక్రియలు చేస్తున్నాడు. అందుకే (బ్రాహ్మణులద్వారా అన్ని కార్యాలు చేయించటం. ఇక్కడ 
శ్రీకృష్ణుడు చేయవలసిన ఉత్తరక్రియలు అర్జునుడు జరిపించటమే కథలో ఉన్న విశేషం. 
క్ర ఘృతములు పై జల్లంగ న । చ్చితిం బేర్దిన సప్తజిహ్వు శిఖల రవము నూ 

ర్లిత సామగాన నాదో । దతియును హాహారవంబు( గలసి చెలంగెన్‌. 147 
ప్రతిపదార్థం: ఘృతములు= నేతిని; పైన్‌+చల్లగన్‌= చితిపైన సమృద్దిగా చల్లగా; ఆ+చితిన్‌= ఆ చితిలో; పేర్చిన= అతిశయించిన; 
సప్తబిహ్వు= అగ్నిదేవుడి; శిఖలరవమున్‌= మంటల సవ్వడి; ఊర్జిత= గంభీరమైన; సామగాన= సామవేదగానం యొక్క; 
నాద+ఉద్గతియును= శబ్దోచ్చారణ; హహారవంబున్‌= హాహాకారాలు; కలసి= అన్నీ కలిసిపోయి; చెలంగెన్‌= ధ్వనించాయి. 
తాత్సర్యం: ఆ చితిపైన నేతిని సమృద్దిగా చల్లగా అందులోనుండి అతిశయిస్తూ పుట్టుకొనివస్తున్న మంటల సవ్వడి. 
గంభీరమైన సామవేద మంత్రోచ్చారణ, జనులు చేస్తున్న హాహాకారాలు అన్నీ కలిసిపోయి నలుదిక్కులా వ్యాపించాయి. 


క తదనంతరంబ వజ్రుండు | మొదలగు పురుషులు సతీసమూహము' దగుమై 
నుదకప్రదానవిధి య । య్యదుముఖ్యున కాచరించి రన్వయముఖ్యా! 148 
ప్రతిపదార్థం: అన్వయముఖ్యా!= కురువంశ శ్రేష్టుడా!; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; వజ్రాండు మొదలగు పురుషులు= 


వజ్రాడు మొదలైన మగవారు (ఆ వంశీయులు); సతీసమూహమున్‌= తక్కిన ఆడవారూ; ఆ+యదు ముఖ్యునకున్‌= ఆ 
యదువంశశ్రేష్ణుడైన వసుదేవుడికి; తగుమైన్‌= తగిన విధంగా; ఉదకప్రదాన విధిన్‌= జలతర్పణవిధిని; ఆచరించిరి= ఆచరించారు. 


తాత్సర్యం: ఓ కురువంశ (శ్రేష్టా! వినుము. ఆ తరువాత వజ్రుడు మొదలైన మగవారు, తక్కిన ఆడువారు ఆ వసుదేవుడికి 
జలతర్పణం చేశారు. 


విశేషం: జల, తిల తర్పణాలని రెండు విధాలున్నాయి. ఆనాడు స్రీలు కూడా జలతర్పణం చేసేవారని ఈ వర్షనను బట్టి 
గుర్తించాలి. ఈ ఆచారం ఇప్పుడు కూడా దశాహంి నాడు (10వ రోజు) ఉన్నది. తగుమెయిన్‌ - అంటే ఆ జలతర్పణం 
ఇవ్వటంలోనూ సంకల్పతంత్రాలలో తేడా లున్నాయని గుర్తించవచ్చును. 
తే. అప్పు డందటి బంధుల నాదరమున(। దనదు సముచితాలాపసంతానకలన 

ననునయించి పురంబున కరిగి. దాను । వారు వగ మది గదుర వివ్వచ్చు. డధిప! 149 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; అప్పుడు= ఆ సమయంలో; వివ్వచ్చు(డు= అర్జునుడు, బీభత్సుడు (ప్రకృతి - వివ్వచ్చుడు 
(వికృతి) (యుద్దంలో బీభత్సం సృష్టించేవాడని అర్థం); అందట బంధులన్‌= బంధువులందరినీ; ఆదరమునన్‌= ఆదరంతో; 
తనదు= తన; సముచిత+ఆలాప సంతాన కలనన్‌= తగినటువంటి మాటల సముదాయంచేత పుట్టిన జ్ఞానంచేత; అనునయించి= 
ఓదార్చి; వారు= ఆ బంధువులు; మదిన్‌= హృదయాలలో; వగ= దుఃఖం; కదురన్‌= కలుగగా; తాను; పురంబునకున్‌= ద్వారకకు; 


అరిగెన్‌= తిరిగి వెళ్ళాడు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడు సముచితమైన తన మాటలతో పుట్టిన జ్ఞానంతో వారిని ఓదార్చి, ఆ బంధువులు 
దుఃఖంతో బాధపడుతుండగా ద్వారకకు తిరిగి వెళ్ళాడు. 


తే.  ఇత్తెటింగున సత్రియాయత్తు(డైన | యర్జునుండు పితృమేధము నభినుతముగ6 
జలిపి వృష్టిభోజాంధకసమరధరణి । తలమునకు బుధజనసహితంబు గాంగ. 150 


ప్రతిపదార్థం: ఈ+తెజంగునన్‌= ఈ విధంగా; సత్‌+(క్రియా+ఆయత్తు(డైన అర్జును(డు= వైదికక్రియలో జాగరూకుడైన అర్జునుడు; 
పితృమేధమున్‌= పితృదేవతలకు చేసే వైదికకర్మను; అభినుతముగన్‌= మిక్కిలి (ప్రశస్తంగా; చలిపి= చేసి; వృష్ణిభోజ+అంధక 
సమరధరణితలమునకున్‌= వృష్ణిభోజాంధకులు యుద్దం చేసిన చోటుకు; బుధ జనసహితంబు+కాంగన్‌= పండితులైన విప్రలతో 
కలిసి. 


తాత్పర్యం: ఈ విధంగా వైదికక్రియలో జాగరూకుడైన అర్జునుడు పితృకార్యాన్ని మిక్కిలి ప్రశస్తంగా చేసి, 
వృష్ణిభోజాంధకులు యుద్దం చేసినచోటుకు పండితులైన విఫ్రులతో కలిసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. అపరదినంబున నరిగె నప్పుడ వృద్ద । బాలకాంతాజనప్రకరములకు 
నని నిర్గతప్రాణులై పడియున్న భో । జు లను నంధకుల వృష్ణులను గలయం 
జూపంగ నుత్మటశోకంబు గదిరిన । నటిముటి మేదిని నొటిగువారు 


విప్రలాపంబు నానాప్రకారంబుల(। జేయువారును నిరుచేయి నెత్తి 


తే, యలంత నాక్రందనములు హాహారవముల । తో నొనర్లువారును నైన నా నరుండు 
దద్ద యడలి దారుకు భాషితములం దేటి । యఖిలజనులకు నుపశమ మావహించె. 151 


ప్రతిపదార్థం: అపరదినంబునన్‌= ఆ పుణ్యకార్యాలు తీరిన చివరిరోజున; అరిగెన్‌= వెళ్ళాడు; అప్పుడు= ఆ సమయంలో; వృద్ద= 
వృద్దులకు; బాల= బాలురకు; కాంతాజనప్రకరములకున్‌= (స్త్రీల సముదాయానికి; అనిన్‌= యుద్దంలో; నిర్గతప్రాణులై= 
ప్రాణాలుపోయి; పడి+ఉన్న= నేలమీద పడి ఉన్న; భోజులను, అంధకులన్‌, వృష్టులనున్‌; కలయన్‌+చూపంగన్‌= అందరినీ 
చూపగా; ఉత్కట= మిక్కిలి; శోకము= దుఃఖం; కదిరినన్‌= కలుగగా; అటిముటిన్‌= వెంటనే; మేదినిన్‌= నేలమీద; ఒజగువారు= 
ఒరిగిపోయేవారు; వి+(ప్రలాపంబు= మిక్కిలి గట్టిగా ఏడవటం; నానా(ప్రకారంబులన్‌= నానావిధాలుగా; చేయువారునున్‌= చేసేవారు; 
ఇరుచేయున్‌= రెండుచేతులూ; ఎత్తి= పైకెత్తి; అలంతన్‌= దుఃఖంతో; హాహారవములతోన్‌= హాహాకారాలతో; ఆ(క్రందనములు= 
ఏడ్వటం; తద్ద= మిక్కిలి; అడలి= దుఃఖించి; దారుకు= దారుకుడి; భాషితములన్‌= మాటలతో; తేటి= తేరుకొని; అఖిలజనులకున్‌= 
వారికందరికీ; ఉపశమము= ఓదార్పును; ఆవహించెన్‌= కలిగించాడు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 655 


తాత్సర్యం: ఆ పుణ్యకార్యాలు తీరిన చివరిరోజున వెళ్ళాడు. ఆ సమయంలో వృద్దులకు, బాలలకు, (స్త్రీల సముదాయానికి 
యుద్దంలో (ప్రాణాలు పోయి నేలపై పడి ఉన్న భోజాంధక వృష్టి వీరులను ఒక్కొక్కరినీ చూపించగా, వారిలో కొందరు 
అమిత దుఃఖంతో అక్కడికక్కడే నేలమీద ఒరిగిపోయారు. కొందరు వారివారితో తమ బాంధవ్యాలు తలచుకొంటూ 
రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టారు. ఇంకొందరు రెండు చేతులూ పైకెత్తి దుఃఖంతో హాహాకారాలు చేస్తూ 
ఏడుస్తున్నారు. ఇట్లాంటి వీరిని చూచి అర్జునుడు కూడా చాలా దుఃఖాన్ని పొందాడు. చివరకు దారుకుడు చెప్పిన 
మాటలతో తెప్పరిల్లి వారి కందరికీ ఓదార్పు కలిగించాడు. 


క. తదనంతరంబ రణమృత । యదుసంఘములకు సమంచితానలసంస్కా 
రదశాపూతత్వము నా । విదితయశు. డొనర్డె విప్రవితతి ఘటకుందై. 152 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; ఆ విదితయశుండు= ఆ (ప్రఖ్యాతుడైన అర్జునుడు; విప్రవితతి= 
బ్రాహ్మణసమూహం; ఘటకు(డై= కలిగినవాడై; రణమృత= యుద్దంలో చనిపోయిన; యదుసంఘములకున్‌= యదువీరుల 
గుంపులకు; సమంచిత= బాగా; అనల= అగ్ని; సంస్కార= సంస్కారంచేత పుట్టిన; దశా= స్థితిచేత; పూతత్వమున్‌= పవిత్రతను; 
ఒనర్భెన్‌= కలిగించాడు. 


తాత్పర్యం: ఆ తరువాత అర్జునుడు తాను వెంట తెచ్చుకొన్న బ్రాహ్మణులతో యుద్దంలో చనిపోయిన యదువీరుల 
గుంపులకు చక్కగా అగ్నిసంస్కారంచేత పుట్టిన స్థితిచేత పవిత్రతను కలిగించాడు. 


విశేషం: షోడశసంస్కారాలలో భాగమైన అపరకర్మ ఒక దశ. జీవుడి ఉత్కమణానికి సంబంధించిన ఒక పవిత్రీకరణం, దానితో 
ఆ దేహబంధాన్ని ఆ జీవుడు కోల్పోతాడు. అదే పవిత్రత. దానిని కలిగించటమే అపరకర్మ ప్రయోజనం. 


ఆ. నిఖిలబంధుజనుల కఖిలమృతులకును । దగ దిలోదకప్రదాన మాచ 
రించునట్లు గాంగం బంచి యలుప్తక్రి; యత్వ మొనర నడపె నక్కిరీటి. 153 


ప్రతిపదార్థం: ఆ+కిరీటి= ఆ అర్జునుడు; నిఖిల బంధుజనులకున్‌= బంధుజనులందరికీ; అఖిల మృతులకును= మృతులందరికీ; 
తగన్‌= వారివారికి తగినట్టు; తిలోదక (ప్రదానమున్‌= తిలలు (నువ్వులు), నీరు కలిపి ప్రేతలకు తర్పణం వదలటాన్ని; 
ఆచరించినట్టు+కాంగన్‌= చేయటానికై; పంచి= (బ్రాహ్మణులను) పంపించి; అలుప్త (క్రియత్వము= (క్రియాలోపం రాకుండా; 
ఒనరన్‌= తగినట్టుగా; నడపెన్‌= కార్యం నడిపించాడు. 


తాత్పర్యం: బంధువులందరికీ, చనిపోయినవారందరికీ సామూహికంగా వారివారికి తగినట్టు తిలోదకప్రదానం 
చేయటానికై బ్రాహ్మణులను పంపించి, (క్రియాలోపం రాని విధంగా అర్జునుడు కార్యం నడిపించాడు. 


నిశేషం: పురోహితుడు ఎవరితరపుననైనా గ్రేతకర్మ చేయటానికి 'అధికారి'గా వ్యవహరించగలడు - అట్లాంటి మంత్రాలున్నాయి. 
గాయ(తీజపం ద్వారా ఆ బుణాన్ని విమోచనమూ చేసికొనగలడు. బంధువులకు, సఖులకు, గురువులకు, తర్పణం వదిలే 
విధానాలూ వేరువేరుగా ఉన్నాయి. 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. ఇవ్విధముగ విశ్రుతముగ(। గవ్వడి నియతుం డయి బంధుకార్యము లెల్లన్‌ 

నెవ్వగలు దన మనంబున । నివ్వటిల(గ నాచరించె నృపసంసేవ్యా! 154 
ప్రతిపదార్థం: నృపసంసేవ్యా!= సామంతరాజులచే సేవించబడే కురువంశ చక్రవర్తీ వినుము!; ఈ+విధముగన్‌= ఈ విధంగా; 
విశుతముగన్‌= పదిమందీ మెచ్చుకొనే విధంగా; కవ్వడి= అర్జునుడు (రెండుచేతులా వేగంగా బాణాలు వేయగలవాడని అర్థం); 
(సవ్యసాచి) నియతు(డు+అయి= నియమవంతుడై; నెజ+వగలు= నిండుబాధ; తనమనంబునన్‌= తన మనస్సులో; నివ్వటిలం 
గన్‌= అధికం కాగా; బంధుకార్యములు+ఎల్లన్‌= బంధువుల మిత్రుల ఉత్తరక్రియలను; ఆచరించెన్‌= చేశాడు. 
తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు నియమవంతుడై నిండుబాధ తన మనసులో అధికం కాగా బంధుమిత్రుల 
కార్యాలను పదిమందీ మెచ్చుకొనేటట్టు చేశాడు. 


విశేషం: కవ్వడిశబ్దం యథార్ధంగా రెండు చేతులతోనూ బాణాలు వేసేవాడుకాగా ఇతర సందర్భాలలో ఇద్దరు 
చేయగలవానిని ఒకడుగా విశ్వసించగలవాడని అర్జ్రాన్నిస్తుంది. అందుకే ఇంత భారాన్ని స్వామి అర్జునుడిపై మోపాడు. 


అర్జునుడు రామకృష్ణుల వెదకుచు ననంబునకు( బోవుట (సం.16-8-31) 
పదపడి యాదవ భామినీబాలక । వృద్దజనంబు నా శుద్దబుద్ది 


(ఈక 


కలయంగం గనుంగొని పలుకుల మార్దవ । మారం బురంబున కరుగ జెప్పి 
రామకృష్ణులు తపోరతులై ప్రవర్తించు । వనభూమి యారసికొని తదీయ 
సందర్శనమునకు6 జనియెద నని వారి । నామంత్రితుల జేసి యేమి యనుచు 
ఆ. టకును శోక మార్చుటకును దారుకు(డాది । యయిన తగిన వారి నర్హవచన 
రచన మెజియం బనిచి యుచితాప్తకతిపయ । జనులు దోడ రాగ జనియె నధిప! 155 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; పదపడి= పిమ్మట; ఆ శుద్దబుద్ది= ఆ పవిత్రచిత్తుడైన అర్జునుడు; యాదవభామినీ= యాదవసస్తీలను; 
బాలక= బాలకులను; వృద్దజనంబున్‌= వృద్దులను; కలయంగన్‌= అందరినీ; కనుంగొని= చూచి; పలుకులన్‌= మాటలలో; 
మార్హవము= మృదుత్వం; ఆరన్‌= నిండగా; పురంబునకున్‌= ద్వారకకు; అరుగన్‌= పొమ్మని; చెప్పి; రామకృష్ణులు= బలరాముడు, 
శ్రీకృష్ణుడు; తపస్‌+రతులు+ఐ= తపస్సులో మగ్నులై; (ప్రవర్తించు= ఉంటున్న; వనభూమిన్‌= చోటును; ఆరసికొని= తెలిసికొని; 
తదీయః= వారి; సందర్శనమునకున్‌= దర్శనానికి; చనియెదన్‌+అని= పోతానని; వారిన్‌= వారిని; ఆమంత్రితులన్‌+చేసి= వీడ్కోలు 
చెప్పి విడిచినవాడై; ఏమి= ఏమి కావాలో దానిని; అనుచుటకునున్‌= సిద్ధంచేసి పంపటానికి; శోకము= దుఃఖం; ఆర్బుటకునున్‌= 
పోగొట్టటానికి; దారుకుండు+ఆది+అయిన= దారుకుడు మొదలైన; తగినవారిన్‌= యోగ్యులను; అర్హవచన రచన మెజయన్‌= 
తగిన మాటల పొంతన అతిశయించగా; పనిచి= పంపించి; ఉచిత= తనకు తగిన; ఆప్రకతిపయజనులు= ఆప్పులైన మరి 


కొంతమంది; తోడరాంగన్‌= తోడురాగా; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: ఈ కార్యాలు నిర్వర్తించిన తరువాత చూడలేక - అతిప్రయత్నంతో ఆ యాదవస్రీలను, బాలురను 
వృద్దులను అందరినీ చూచి, మృదుత్వం నిండిన మాటలతో వారిని ద్వారకకు పొమ్మని చెప్పి, 'నేను అడవిలో 
బలరామకృష్ణులు తపస్సు చేసికొంటున్న చోటును కనుగొని వారిని దర్శించటానికి పోతా'నని అంటూ వారికి వీడ్కోలు 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 657 


చెప్పి, వారికి ఏమి కావాలో అది సిద్దంచేయటానికి, వారి బాధను పోగొట్టటానికి దారుకుడు మొదలైన యోగ్యులైన 
వారిని వారికి తగిన మాటలు చెప్పి పంపి, ఆప్తులైన మరికొంతమంది తనవెంట రాగా అడవిలోకి వెళ్ళాడు. 


క. చనిచని మనమున నిట్లను । నను. బిలువంగం బనిచి జనకునకు. గావలిగా 
నునిచినవా( డయి నెమ్మది(। జనిన హరికి. జావు సెప్పం జనియెద నకటా! 156 


ప్రతిపదార్థం: చనిచని= వెళ్ళుతూ వెళ్ళుతూ; మనమునన్‌= మనస్సులో, ఇట్టు+అనున్‌= ఇట్లా అనుకొన్నాడు; ననున్‌= నన్ను; 
పిలువంగన్‌+పనిచి= పిలువనంపి; జనకునకున్‌= తండ్రికి; కావలిగాన్‌= కావలిగా; ఉనిచినవాండు+అయి= పెట్టినవాడై; నెజ+మదిన్‌= 
నిండుమనసుతో (ధైర్యంగా); చనిన హరికిన్‌= వెళ్ళినవారికి (శ్రీకృష్ణుడికి); అకటా!= అయ్యో; చావు+చెప్పన్‌= తండ్రి చావును 
గురించి చెప్పటానికి; చనియెదన్‌= పోతున్నానే! 


తాత్పర్యం: పోతూ పోతూ మనసులో ఇట్టా అనుకొన్నాడు; “కృష్ణుడు నన్ను పిలువనంపి, తండ్రికి రక్షకుడిగా నియమించి 
ఆయన ధైర్యంతో తపస్సు చేసికొనటానికి వెళ్ళాడు. నేనేమో ఆయన తండ్రి చావును ఆయనకు చెప్పటానికి పోతున్నానే! 
అయ్యో! ఏమి ఈ దురవస్థ! 


సీ. _ ఆరాజుసచ్చుట నారాయణున కేల । సెప్పణ దపోనిష్టం జెందియున్న 
యమ్మహాత్ముని హృదయమునకు మెరమెర । పుట్టింప నేటికి? బోయి కాంచి 
పంచినపని యాచరించెదం గాక స। వినయభక్తికముగి ననుచు మజియు 


వివిధ చింతారూపవిధులు చిత్తమ్మున(। బాటి గాంధారిశాపంబు తెఅంగు€ 


తే. దలంచి 'యయ్యవ్వ యత డెగ్గతంపుం జోట । నరయ ది క్కెన్వరును లేనియట్టి తెగుట 
నొంద(గలవా(డుగా( బల్కనొద్దనుంది । వింటి నకట! నిప్పును జెద లంటు నొక్కొ? 157 


ప్రతిపదార్థం: ఆ రాజు చచ్చుట= ఆ వసుదేవుడు మరణించటం; నారాయణునకున్‌= నారాయణుడికి; చెప్పన్‌+ఏల?= చెప్పటం 
ఎందుకు?; తపోనిష్టన్‌= తపోనిష్టను; చెంది+ఉన్న= పొంది ఉన్నటువంటి; ఆ+మహాత్ముని= ఆ మహాత్ముడైన కృష్ణుడి; 
హృదయమునకున్‌= హృదయానికి; మెరమెర= వ్యథను; పుట్టింపన్‌+ఏటికిన్‌?= పుట్టించటమెందుకు?; పోయి= వారి దగ్గరికి వెళ్ళి; 
కాంచి= చూచి; పంచిన పని= చెప్పిన పనిని; సవినయభక్తికముగన్‌= వినయ భక్తులతో; ఆచరించెదన్‌+కాక= చేస్తాను; అనుచున్‌= 
అనుకొంటూ; మజీయున్‌= ఇంకా; వివిధ= నానారకాలైన; చింతారూపవిధులు= ఆలోచనారూపాలైన పనులు; చిత్తమునన్‌= 
మనస్సులో; పాజన్‌= స్ఫురించగా; గాంధారి= ధృతరాష్ట్రుడి పల్ని గాంధారి; శాపమ్ము తెజు౦గు= ఇచ్చిన శాపంవిధం; తల(చ= 
స్మరించుకొని; ఆ+అవ్వ= ఆ పతివ్రత; అతండు= కృష్ణుడు; ఎగ్గతంపున్‌+చోటన్‌= ఎవరూలేనిచోట (ఒంటరిగా); అరయన్‌= 
చూచికొనటానికి; దిక్కు+ఎవ్వరును= దిక్కుగా ఎవ్వరూ; లేని+అట్టి= లేని విధంగా; తెగుటన్‌= చావటాన్ని; ఒందన్‌+కలవా( 
డు+కాన్‌= పొందగలవాడుగా; పల్కన్‌= పలుకగా; ఒద్దన్‌+ఉండి= సమీపంలో ఉండి; వింటిన్‌= విన్నాను; అకట!= అయ్యో; 
నిప్తును= నిప్పును; చెదలు= చెద పురుగులు; అంటున్‌+ఒక్కొ?= తాకుతాయా? 


తాత్పర్యం: ఆ వసుదేవుడి మృతిని కృష్ణుడికి చెప్పటం ఎందుకు? తపోనిష్టలో మునిగి ఉన్న ఆ మహాతు శై హృదయానికి 
వ్యథ పుట్టించట మెందుకు? పోయి బలరామకృష్ణులను చూచి, చెప్పిన పనిని వినయ భక్తులతో చేస్తాను - అనుకొంటూ 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


నానావిధాలైన చింతలు, పనులు, మనసులో ఒకదానివెంట ఒకటి స్ఫురిస్తూ రాగా ఆనాడు గాంధారీమహాదేవి ఇచ్చిన 
శాపం తలచుకొన్నాడు. 'ఆమె శ్రీకృష్ణుడు ఎవ్వరులేనిచోట దిక్కెవ్వరూలేని విధంగా చనిపోతాడని శపించింది. ఆ 
మాట నేను దగ్గరే ఉండి విన్నాను. అయ్యో! నిప్పుకు చెదలంటుతాయా?” 


విశేషం: అర్జాంతర న్యాసం. అర్జునుడు లౌకికాలౌకికవివేకం ఉన్నవాడే. అందుకే కృష్ణుడి మృతి లీలగా స్ఫురిస్తున్నది. శాపమిచ్చిన 
ప్రీ మహాపతివ్రత గాంధారి. కాబట్టి శాపం తప్పదు. కాని శాపం పొందినవాడు శ్రీకృష్ణుడు. అతడు అమృతస్వరూపుడు. అందుకే 
నిప్తువంటివాడు. చెద - నశించటానికి గుర్తు. కృష్ణుడు ఎట్లా మరణిస్తాడని? | అది ఆనాటినుంచి ఈనాటివరకూ “నరు” 
లందరూ వేసికొంటున్న చిత్రమైన ప్రశ్న. లీలామానుష విగ్రహుడు - పరీక్షిత్తును బ్రతికించిన కృష్ణుడు తనను తాను చావుబారినుండి 
ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడన్నది పెద్ద ప్రశ్న. శరీరం ధరించిన ప్రతి ఒకడూ నశించవలసినదే. కృష్ణుడు కూడా శరీరాన్ని 
వదలిపెట్టాడు. అది దేహధారికి సహజమైన ధర్మం. కాని అర్జునుడి దృష్టిలో శ్రీకృష్ణుడు దేహమా(త్రుడు కాడు కాబట్టి ఈ ప్రశ్న. 


క. అనుచు బెను(గల(క నొందిన । మనంబుతో వలయుదిక్కు మతి నరయక వే 
చనుచుండె నొండు దెస; కే। మనంగలదు? విధాతచేంత కడ్డము గలదే! 158 


ప్రతిపదార్థం: అనుచున్‌= అనుకొంటూ; పెను+కలంకన్‌= పెద్దవ్యథను; ఒందిన= పొందినట్టి; మనంబుతోన్‌= మనసుతో; 
వలయుదిక్కున్‌= పోవలసిన దిక్కును; మతిన్‌+అరయక= బుద్దితో ఆలోచించి తెలిసికొనలేక; ఒండు దెసకున్‌= మరొక దిక్కుకు; 
వే+చనుచుండెన్‌= ఉన్మాదివలె గబాగబా పోతున్నాడు; ఏమి+అన(గలదు?= ఏం చెప్పగలం?; విధాత చేంతకున్‌= (బ్రహ్మ 
సంకల్పించినపనికి; అడ్డము+కలదే?= అడ్డం ఉంటుందా? 


తాత్పర్యం: ఇట్లా అనుకొంటూ పెద్ద వ్యథను పొంది, కకావికలైన మనసుతో ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా ఆలోచించి 
తెలిసికొనే స్తిమితం లేక మరొక దిక్కుకు పిచ్చివాడివలె గబగబా పోతున్నాడు. ఏమి చెప్పగలం? (బ్రహ్మ సంకల్పించిన 
పనికి అడ్డం ఉంటుందా! 


[5] 


శేషం: అలం: అర్జాంతరన్యాసం. అట్లాంటి ధీరచిత్తుడు కూడా భీరువై స్మృతికోల్పోయాడని అర్థం. (విశేషం సామాన్యంచే 


క. విను మనుచరు లాతని మో । మున. దోంచు విషాదభావముం గని వెగడొం 
దిన కతన నట్లుగా ది। ట్లని చనియెడువంక సాలరై రెటింగింపన్‌. 159 


ప్రతిపదార్థం: వినుము= రాజా! వినుము; అనుచరులు=అర్జునుడి వెంట వస్తున్నవారు; అతని= అర్జునుడి; మోమునన్‌+తో( 
చు= ముఖంలో కనిపిస్తున్న; విషాద భావమున్‌+కని= దుఃఖభావాన్ని చూసి; వెగడు+ఒందిన కతనన్‌= భయపడిన కారణంగా; 
అట్టు+కాదు+ఇట్టు+అని= అట్లా కాదు - ఇట్టా అని; చనియెడు వంకన్‌= వెళ్ళేదారిని; ఎజీంగింపన్‌= తెలుపటానికి; చాలరు+ఐరి= 


సమర్గులు కాకపోయారు. 


తాత్సర్యం: ఆ అర్జునుడి వెంట వస్తున్నవారు అతడి ముఖంలో కనిపిస్తున్న దుఃఖభావాన్ని చూచి భయపడ్డ కారణంగా 
వెళ్ళే దారి అట్లాకాదు - ఇట్లా' అని కూడా చెప్పటానికి ధైర్యం చేయలేకపోయారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 659 
ఆ. _ అట్లు దిక్కుదప్పియడవిలోపల. గొన్ని । దినము లిట్టునట్టు. దిరుగ నొక్క 
బోయ చూచి 'యెందు( బోయెద?' రనవుడు । 'హరి తపంబుసేయు నచటి' కనిరి. 160 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; దిక్కు+తప్పి= దిక్కు తప్పిపోయి; అడవిలోపలన్‌= అడవిలో; కొన్ని దినములు= కొద్ది 
రోజులు; ఇట్టున్‌+అట్టున్‌= ఇట్లా అట్లా; తిరుగన్‌= తిరుగగా; ఒక్క బోయ= ఒక బోయవాడు; చూచి= వీరిని చూచి; ఎందున్‌+ 
పోయెదరు?+అనవుడున్‌= ఎక్కడికి వెళ్ళుతున్నారు? అనగా; హరి= శ్రీకృష్ణుడు; తపంబు+చేయు+అచటికిన్‌= తపస్సు చేస్తున్న 
ఆ చోటికి; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: ఆ విధంగా దిక్కు తప్పిపోయి అడవిలో కొన్నిరోజులు ఇట్లా అట్టా తిరుగుతుండగా, ఒక బోయవాడు 
వీరిని చూచి ఎక్కడికి వెడుతున్నా?” రని అడిగాడు. “శ్రీకృష్ణుడు తపస్సు చేస్తున్న చోటికి” అని వీరు చెప్పారు. 


క. అన విని 'యొకనా? డొక్కెడం। గనుంగొంటిం గృష్టు జూపంగా వచ్చెద నా 
వన భూమి నాత( డింతకు(। జనునో నిలుచుని యెజటుంగ. జనుదెం' డనుచున్‌. 161 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అని చెప్పగా విని; ఒకనాండు= ఒకరోజు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; కృష్ణున్‌+కనుగొంటిన్‌= కృష్ణుడిని 
చూచాను; చూపంగాన్‌= చూపటానికి; వచ్చెదన్‌= వస్తాను; ఆ+వనభూమిన్‌= అడవిలో అదే చోట; అతండు= ఆ కృష్ణుడు; 
ఇంతకున్‌= ఇంతవరకు; నిలుచునొ?= ఉంటాడో?; చనునో?= వెళ్ళిపోయి వుంటాడో?; ఎజుంగన్‌= నాకు తెలియదు; చనుదెండు= 
అయినారండి పోదాం; అనుచున్‌= అంటూ. 


తాత్సర్యం: అని చెప్పగా విని 'ఒకరోజు ఒకచోట ఎక్కడో కృష్ణుడిని చూచాను. చూపటానికి వస్తాను. అయినా అడవిలో 
అదే చోట ఆయన ఇంతవరకు ఉంటాడో వెళ్ళిపోయి ఉంటాడో? మా(త్రం నేను చెప్పలేను. అయినా పోదాం రండి” 
అంటూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. అక్క్మిరాతుండు సన వాని ననుగమించి । వెన్ను రుచిరదేహము పడియున్నచోటు 
సేరి తలియంగం జూచి మూర్తిల్లి పుడమి(। బడియెం గవ్వడి యనుచరు లడలు నొంద. 162 


ప్రతిపదార్థం: ఆ+కిరాతుండు= ఆ బోయవాడు; చనన్‌= ముందువెళ్ళగా; వానిన్‌= వాని; అనుగమించి= వెంటవెళ్ళి; వెన్ను= 
శ్రీకృష్ణుడి; రుచిర దేహము= మనోహరమైన దేహం; పడి+ఉన్నచోటు+చేరి= నేలమీదపడి ఉన్నచోటు చేరి; తెలియంగన్‌+చూచి= 
బాగా పరికించి చూసి; కవ్వడి= అర్జునుడు; అనుచరులు= వెంటవచ్చినవారు; అడలున్‌+ఒందన్‌= వ్యథ పొందగా; మూర్చిల్లి= 


మూర్చపోయి; పుడమిన్‌+పడియెన్‌= నేలమీద పడ్డాడు. 
తాత్సర్యం: ఆ బోయ ముందు నడుస్తుండగా అతడి వెంటవెళ్ళి కృష్ణుడి కాంతు లీనెడి మనోహరమైన కళేబరం 


నేలమీద వాలి ఉన్న చోటును చేరి బాగా పరికించి చూచి, అర్జునుడు మూర్చపోయి నేలమీద పడిపోయాడు. అతడి 
వెంట వచ్చినవారు వ్యథతో (క్రుంగిపోయారు. 


విశేషం: ఇంతవరకు నిగ్రహాన్ని ప్రదర్శించిన 'కవ్వడి" కూడా ఇక్కడ బాలుడివలె స్పృహకోల్పోయాడు. వారిద్దరి మైత్రీబంధం. 
గురుశిష్యసంబంధం అంత గాఢమైనది. 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


అర్జునుండు రామకృష్ణుల కలేబరంబులు చూచి విలసించుట 


క. మణి కొంతసేపునకుం దె। ప్పిటి లేచి ముకుందు మేను పెద్దయునుం బ్రొ 

ద్ది తీయం గౌంగిటం జేర్ణిం | బటివోయిన తాల్మి నూష్మబాపష్పము లురులన్‌. 163 
ప్రతిపదార్థం: (అర్జునుడు); మతి కొంతసేపునకున్‌= కొంతసేపటికి; తెప్పిటీ= తెప్పరిల్లి; లేచి= లేచికూర్చొని; ముకుందు మేనున్‌= 
కృష్ణుడి దేహాన్ని; పెద్దయునున్‌+ప్రొద్దు= చాలాసేపు; కౌంగిటన్‌= కౌగిలిలో; పజి+పోయిన= నశించిన; తాల్మిన్‌= ఓపికతో; ఊష్మ= 
వేడి; బాప్పములు= కంటినీరు; ఉరులన్‌= (ప్రవహిస్తుండగా; ఇజీయన్‌+చేర్చెన్‌= ఇరికించుకొని అట్టాగే ఉంచుకొన్నాడు. 
తాత్పర్యం: కొంతసేపటికి అర్జునుడు తెప్పిరిల్లి లేచి కూర్చున్నాడు. కృష్ణుడి దేహాన్ని తన కౌగిలిలో ఇరికించుకొని 
వాటేసుకొని అట్లాగే చాలాసేపు ఉండిపోయాడు. ఇంతవరకున్న ఓర్పు, నిగ్రహం ఇప్పు డతడిలో లేవు. నిట్టూర్పులు 
విడుస్తున్నాడు. కళ్ళలో వేడినీరు ధారలుగా దొర్హుతున్నది. 
క అనుచరులలోని భూసురు । లనునయవచనములఈ. దేర్చ నత. డంకిలి దే 

టినమతితో నశ్రులు మణి । యును గ్రమ్మం గరతలమున నొత్తుచు( జూచున్‌. 164 


ప్రతిపదార్థం: అనుచరులలోని= వెంటవచ్చిన వారిలో ఉన్న; భూసురులు= (బ్రాహ్మణులు; అనునయ= ఓదార్పు; వచనములన్‌= 
మాటలతో; తేర్చన్‌= ఓదార్భగా; అతండు= ఆ అర్జునుడు; అంకిలి= కలంత; తేజీన= తగ్గిన; మతితోన్‌= మనస్సుతో; అశ్రులు= 
కళ్ళలో నీరు; మజీయును+(క్రమ్మన్‌= మరల (క్రమ్ముకొనగా; కరతలమునన్‌= అరచేతితో; ఒత్తుచున్‌= తుడుచుకుంటూ; చూచున్‌= 
చూస్తాడు. 


తాత్పర్యం: వెంటవచ్చిన వారిలో ఉన్న బ్రాహ్మణులు ఓదార్పు మాటలతో ఓదార్భగా అర్జునుడు కలతనుండి కొద్దిగా 
తేరుకొని, కళ్ళలో మరల నీరు క్రమ్ముకొనగా అరచేతితో తుడుచుకుంటూ అటూ ఇటూ చూచాడు. 


ఉ. “ఏమిట నిట్టులయ్యె నొకొ? యిమ్మహితాత్మకుం డంచు నున్మిష 

ద్దామములైన యంగముల( దాం గలయం బరికించి యోగిహృ 

ద్యామల పాదపద్మగత మైన విశేషము చూచి రుద్రతే 

జోమయు( డైన సంయమి వచోగతి గాంచి సువిస్మితాత్ముందై. 165 
ప్రతిపదార్థం: ఏమిటన్‌= ఏ కారణంచేత; ఈ+మహితాత్మకుండు= ఈ మహానుభావుడు; ఇట్టులు+ అయ్యెన్‌+ఒకొ?= ఇట్లా 
అయ్యాడో?; అంచున్‌= అనుకొంటూ; ఉన్మిషత్‌= వికసించుచున్న; ధామములన్‌= స్థానములు గల; అంగములన్‌= అవయవాలను; 
తాన్‌= తాను (అర్జునుడు); కలయన్‌+పరికించి= బాగా పరిశీలించి; యోగి= యోగులకు; హృద్య= ప్రీతిని గూర్చునట్టి; అమల= 
పవిత్రమైన; పాదపద్మగత= కమలంవంటి పాదంలోని; విశేషము= వ్యత్యాసాన్ని (విశేషాన్ని - గాయంచేత ఏర్పడ్డ మార్పును); 
చూచి= గమనించి; రుద్రతేజోమయుండు+ఐన= రుద్రతేజస్సు నిండిన; సంయమి= బుషి వచస్‌+గతి= మాట తెజగును; 
కాంచి= చూచి; సువిస్మిత+ఆత్ముండు+ఐ= మనసులో ఆశ్చర్యం పొంది. 
తాత్సర్యం: “ఈ మహానుభావుడు ఏ కారణంచేత ఇట్టా అయ్యాడో పాపం!" అనుకొంటూ బాగా విప్పారిన, 
ప్రకాశవంతములైన అవయవాలను అర్జునుడు బాగా పరిశీలించాడు. యోగులకు ప్రీతిని కలిగించే కృష్ణుడి పవిత్రపాదంలో 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 661 
ఉన్న మార్పును - గాయాన్ని గమనించి రుద్రతేజస్సు నిండిన మహర్షి మాట ఫలితాన్ని - కృష్ణుడి మరణం ద్వారా 
సత్యం కావటాన్ని - చూచినవాడై, మనసులో ఆశ్చర్యం పొందాడు. 
విశేషం: రుద్రుడు కాలస్వరూపుడు. బుషి శాపంలో కాలప్రచోదనమున్నది. అందుకనే అది శ్రీకృష్ణుడిని కూడా వదలటంలేదని 


అరం. ఈ కారణంచేతే అర్హునుడికి ఆశ్చర్యం కలిగింది. 
(ల జ 


క. అవికృతమును రుచిరమునై । యవయవములు నిదుర వోయినప్పటి క్రియ నుం 
డ వటిలు కృష్ణుని దేహం । బవిరత చక్షురభిముఖత నాలోకించెన్‌. 166 


ప్రతిపదార్థం: అవికృతమును= ఏ వికారమూ పొందనివి; రుచిరమును+ఐ= కాంతిమంతములైనవి (అయిన); అవయవములు= 
దేహభాగాలు; నిదుర+పోయినప్పటి+క్రియన్‌= నిదురపోతున్నప్పటివలె; ఉండన్‌= ఉండగా; వజలు= ప్రకాశిస్తున్న; కృష్ణుని దేహంబు= 
శ్రీకృష్ణుడి కళేబరాన్ని; అవిరత= ఎడతెరపి లేకుండా; చక్షుః+అభిముఖతన్‌= కంటి కెదురుగా; ఆలోకించెన్‌= చూస్తూ ఉండిపోయాడు. 


తాత్సర్యం: ఆ కృష్ణుడి శదీరావయవాలు ఏ వికారాన్నీ పొందలేదు. కాంతి మునుపటివలెనే ఉన్నది. నిదురపోతున్నప్పటి 
వలె ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది ఆ దేహం. ఆ దేహాన్ని కన్నార్పకుండా అట్లాగే చూస్తూ ఉండిపోయాడు. 


ఉ. అమ్మెయి నూరకుండ ననుయాయి జనమ్ములు పెక్కులాడి చి 
త్తమ్ము కలంక దేర్చి యుచితక్రియకున్‌ మొగకొల్సి 'బంధుసం 
ఘమ్ముల నిందు. దెత్తమొ? వికారవిదూర! యుపేంద్రు భవ్యదే 
హమ్మట గొంచు( బోదమొ? సమర్దనిధం బొక( డేర్పరింపుమా!' 167 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఊరకుండన్‌= అర్జునుడు ఉలుకు పలుకు లేకుండా ఉండగా; అనుయాయి= వెంటవచ్చు; 
జనమ్ములు= జనులు; పెక్కులు+ఆడి= చాలా విధాలుగా ఓదార్పు మాటలు చెప్పి; చిత్తమ్ము కలంకన్‌+తేర్చి= మనసు కలతను 
పోగొట్టి; ఉచిత (క్రియకున్‌= చేయదగిన పనికి; మొగకొల్సి= (ప్రోత్సహించి; బంధుసంఘమ్ములన్‌= బంధువుల సమూహములను; 
ఇందున్‌= ఇక్కడికి; తెత్తమొ?= తెద్దామా?; వికార= వికారానికి; విదూర= దూరంగా ఉన్నవాడా!; ఉపేంద్ర= కృష్ణుడి; భవ్యదేహము్ము= 
పవి(త్రదేహాన్ని; అటన్‌= ద్వారకకు; కొంచున్‌+పోదమొ?= తీసికొని వెళ్చామా?; సమర్ష= తగిన; విధంబు= పద్దతిని; ఒకండు= 
ఒకదానిని; ఏర్పరింపుమా!= ఏర్పరచుము. 


తాత్పర్యం: ఆ విధంగా ఉలుకూ పలుకూ లేకుండా కృష్ణుడి దేహాన్ని అర్జునుడికి అతడి వెంట వచ్చిన జనులు చాలా 
విధాలుగా ఓదార్పు మాటలు చెప్పి, అతడి మనసులోని కలతను పోగొట్టి చేయదగిన పనికి ప్రోత్సహించారు. 'ద్వారకలోని 
బంధువులను ఇక్కడికి తీసికొనిరావటమో!, ఏ వికారమూ పొందనివాడా! పవిత్రమైన శ్రీకృష్ణుడి దేహాన్ని ద్వారకకు 
తీసికొని పోవటమో! ఈ రెంటింటిలో తగినపని ఏదో నిర్ణయించి చెప్పుము” అన్నారు. 


చ. అని యడుగంగ 'దైవగతి నంబుధి పట్టణమాక్రమించు టె 
దినమున నొక్కొ? యన్వగ మదిం జొనిపెం గురునాథ! యప్పు డ 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్వినుతగుణాభిరాము. దడవిం దమత్రిమ్మటం జన్నప్రొద్దు ల 
య్యనుచరకోటితోడం దెలియం దలపోయంగ లెక్కదోంచినన్‌. 168 


ప్రతిపదార్థం: అని= వారు ఈ విధంగా; అడుగంగన్‌= అడుగగా; కురునాథ!= ఓ రాజా! వినుము; అంబుధి= సముద్రం; 
పట్టణము+ఆ(క్రమించుట= ద్యారకను ఆ(క్రమించటం; ఏ+దినమునన్‌+ఒక్కొ= ఏ రోజో! అన్‌+వగ= అనే ఆలోచన; మదిన్‌= మదిలో; 
చొనిపెన్‌= ప్రవేశింపజేశాడు (ఆలోచించాడు); అప్పుడు= ఆలోచించినవాడై; ఆ+వినుత+గుణ+అభిరాము(డు= ఆ ప్రశస్త గుణాలచేత 
అభిరాముడైన అర్జునుడు; అడవిన్‌= అడవిలో; తమ= తమయొక్క; (త్రిమ్మటన్‌= త్రివృటలో; చన్న+(ప్రాద్దులు= 
కడచిపోయినరోజులను; ఆ+అనుచర+కోటితోడన్‌= తనవెంట వచ్చిన వారితో; తెలియన్‌+తలపోయంగన్‌= బాగా ఆలోచించగా; 
లెక్క+తోంచినన్‌= లెక్క తేలగా. 


తాత్పర్యం: వారు ఈ విధంగా అడుగగా అర్జునుడు 'సము(ద్రం ద్వారకను ఆ(క్రమించేది ఏ రోజో!” అన్న ఆలోచన 
చేశాడు. ఆలోచించి, అడవిలో తాము తిరిగిన తిరుగుళ్ళతో ఎన్నిరోజులు గడిచిపోయాయో తోడుగా ఉన్నవారితో 
కలిసి బాగా ఆలోచించాడు. చివరికి లెక్క తేలింది. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. మటునా(డ యగుట లెస్సగ । నెటిం౧; నినుం డపుడు వేండి యెడలిన దీప్తుల్‌ 
దుఅంగలిగొనం బశ్చిమగిరి । చలికి ననతి దూరమున విశదు(డై తోంచెన్‌. 169 


ప్రతిపదార్థం: మటునా(డు+అ= మరుసటిరోజే; అగుటన్‌= కావటాన్ని; లెస్సగన్‌= బాగా; ఎటి౮న్‌= గుర్తించాడు; అపుడు= ఆ 
సమయంలో; ఇనుండు= సూర్యుడు; వేండి= వేడిమి; ఎడలిన= తగ్గిన; దీస్తుల్‌= కాంతులు; తుజంగలిగొనన్‌= ప్రకాశిస్తుండగా; పశ్చి మగిరి= 
పడమటికొండ; చటికిన్‌= చజీయకు; అనతి దూరమునన్‌= దగ్గరలోనే; విశదుండు+ఐ= స్పష్టంగా; తోంచెన్‌= కనిపించాడు. 


తాత్పర్యం: మరుసటి ఉదయమే సము(ద్రం ద్వారకను కబళిస్తుందని లెక్కతేలింది. అప్పుడే సూర్యుడు వేడిమి తగ్గిన 
కాంతులతో పడమటి కొండచరియకు సమీపంలోనే (ప్రకాశిస్తూ కనిపించాడు. 


సీ. _ దాని కజ్ఞనములుం దాను నుత్తల మంది। చర్చించి కార్యంబు చాయంగాంచి 
“మనము కృష్ణుని గని చనుదెంచినారమై । పురమున నివ్వార్త పుట్టకుండ 
నడచి యచ్చటి మాట లవి కొన్ని ఘటియించి । చెప్పి యీరేయి చెచ్చెరం బ్రయాణ 
మునకు గృత్యములగు పనులెల్ల సమకట్టి । వేగంగ గ్రక్కున వెడలవలయు( 
©. గాని వెడలకున్న భానూదయంబున । వనధి పురము ముంచికొనిన గణన 
సేయరాని యట్టి సేగియు. బ్రయ్యు( బా । పంబు వగయు నెల్లభంగిం గలుగు. 170 


ప్రతిపదార్థం: దానికిన్‌= అట్టా సూర్యాస్తమయం చూడటంవలన; ఆ+జనములున్‌= ఆ జనులు; తానున్‌= తానూ; 
ఉత్తలము+అంది= భయపడి; చర్చించి= బాగా ఆలోచించి; కార్యంబు= ఏమి చేయాలో - ఆ పని; చాయన్‌+కాంచి= పద్దతిని 
నిర్ణయించుకొని (అర్జునుడు ఇట్లా చెప్పాడు); మనము= అడవిలోకి వచ్చినమనము; కృష్ణునిన్‌+కని= కృష్ణుడిని చూచి; 
చనుదెంచినారము+ఐ= తిరిగి వచ్చినవారివలె; పురమునన్‌= నగరంలో; ఈ+వార్త= కృష్ణుడి మరణవార్త; పుట్టకుండన్‌= పుట్టకుండా; 
అడంచి= దాచిపెట్టి; అచ్చటి మాటలు= అక్కడ ఆడవలసిన మాటలు; అవి కొన్ని ఘటియించి= ఆ సమయానికి కావలసినవాటిని 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 663 


కూర్చుకొని; చెప్పి= వారికి చెప్పి; ఈ రేయి= ఈ రాత్రి; చెచ్చెరన్‌= త్వరితంగా; ప్రయాణమునకున్‌= ద్వారకను వదలి 
బయలుదేరటానికి; కృత్యములు+అగు= చేయదగిన; పనులు+ఎల్లన్‌= పనులన్నిటినీ; సమకట్టి= పూర్తిచేసికొని; వేగంగన్‌= ఉదయం 
కాక మునుపే; (గ్రక్కునన్‌= శీఘ్రంగా; వెడలవలయున్‌= బయటపడాలి; కాని= అట్లా కాకుండా; వెడలక+ఉన్నన్‌= బయటికి 
వెళ్ళకపోతే; భాను+ఉదయంబునన్‌= సూర్యోదయం కాగానే; వనధి= సముద్రం; పురమున్‌= నగరాన్ని; ముంచివేస్తే; 
గణన+చేయరాని= లెక్కించటానికి వీలులేని; సేగియున్‌= కీడు; ప్రయ్యున్‌= నిందపడును; పాపంబున్‌= పాపమూ; వగయున్‌= 
వ్యథా; ఎల్ల భంగిన్‌= అన్నివిధాలా; కలుగున్‌= కలుగుతాయి. 


తాత్పర్యం: అట్లా సూర్యాస్తమయం చూడగానే ఆ జనులూ తానూ భయపడ్డారు. బాగా ఆలోచించి ఏమి చేయాలో 
నిరయించుకొని అర్హునుడు ఇట్లా చెప్పాడు: “మనం కృష్ణుడిని చూచి తిరిగి వచ్చిన వారివలెనే - కృష్ణుడి మరణవార 

ac) = pl బం బం జాని 
నగరంలో పొక్కకుండా దాచిపెట్టి, అవసరాన్ని బట్టి ఆ సమయానికి కావలసినట్టుగా వారివారికి చెప్పి ఈ రాత్రికే 
త్వరితంగా ద్వారకను వదలివేసి బయలుదేరటానికి చేయదగిన పనులన్నిటినీ పూర్తిచేసికొని ఉదయం కాక మునుపే 
అతి శీఘ్రంగా ద్యారకనుండి బయటపడాలి. అట్టా కాకుండా బయటికి వెళ్ళకపోతే సూర్యోదయం కాగానే సముద్రం 
నగరాన్ని ఆ(క్రమించుకుంటే లెక్కకు మిక్కుటంగా ప్రాణనష్టం జరిగి - ఆపద, నింద, పాపం, వ్యథ మనందరికీ 


కలుగుతాయి. 
విశేషం: కృష్ణుడి మరణవార్త చెప్పితే ప్రయాణసన్నాహాలు చేసే బుద్దికూడా ఎవరికీ ఉండదు. అట్లా చేయకపోతే ప్రాణాలు పోయి, 


ఆస్తులు నశించి ద్యారకావాసులకు ఆపద వస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనలేని రాజప్రతినిధి అర్జునుడికి నింద వస్తుంది. 
ఇంతమందిని చంపిన పాపం వస్తుంది. దీనితో కలిగేది వ్యథమాత్రమే - అందుకే అర్జునుడు ఈ నిర్ణయం తీసికొన్నాడు. 


అర్జునుడు రామకృష్ణులకు నగ్నిసంస్కారంబు సేయుట 

ఉ. కావున వేగ మగ్నియును గాష్టములున్‌ సమకూర్చి సద్విధి 

శ్రీవిలసిల్ల గృష్టుని శరీరము సంస్కృతి( గూర్చి క్రమ్మణం 

బోవుట బుద్ది యంచు మణి భూసురకోటియు. దాను గాఢసం 

భావనతోడంజేసి దృఢభక్తికు(డై పితృమేధభద్రమున్‌. 171 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; వేగము= శీఘ్రంగా; అగ్నియునున్‌= అగ్నీ; కాష్టములున్‌= కర్రలూ; సమకూర్చి= సిద్దం చేసికొని; 
సత్‌+విధి+శ్రీ= శాస్తకర్మ యొక్క ఉత్తమత్వం; విలసిల్లన్‌= సిద్దించగా; కృష్ణుని శరీరమున్‌= శ్రీకృష్ణుడి దేహాన్ని; సంస్కృతిన్‌= 
అగ్ని సంస్కారంలో - చితిలో; కూర్చి= చేర్చి; క్రమ్మజన్‌= తరువాత; పోవుట బుద్ది= పోవటం తెలివైనపని; అంచున్‌= అని; 
మజీ= తరువాత; భూసురకోటియున్‌= (బ్రాహ్మణసమూహమూ; తానున్‌= తానూ; గాఢ= గాఢమైన; సంభావనతోడన్‌= తలపుతో 
కూడిన (శ్రద్దతో; దృఢభక్తికుండై= దృఢమైనభక్తి కలవాడై; పితృమేధభ(ద్రమున్‌= పిత్సృయజ్ఞ మంగళాన్ని; చేసెన్‌= చేశాడు. 
తాత్పర్యం: కాబట్టి శీఘ్రంగా అగ్నిని, కర్రలను సిద్దం చేసికొని శాస్తకర్మలో ఉత్తమత్వం సిద్దించేటట్టు శ్రీకృష్ణుడి 
దేహాన్ని చితాన్నిలో చేర్చి తరువాత బయలుదేరిపోవటం తెలివైనపని' అని ఆలోచించి బ్రాహ్మణులతో కూడి అర్జునుడు 
గాఢంగా శ్రీకృష్ణుడిని తలచుకొంటూ భక్తి శ్రద్దలతో (శ్రేష్టమైన పితృయజ్ఞాన్ని నిర్వర్తించాడు. 


విశేషం: పితృయజ్ఞంలో (ప్రధానమైనవి భక్తి శ్రద్దలు. మృతుడిపట్ల గాఢమైన సంభావన. ఇట్టా చేస్తే ఆ శాస్తకర్మలో ఉత్తమత్వం 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 
సిద్దిస్తుంది. అందుకే శ్రేష్టమైన పితృమేధ మది. అది లేకుండా కేవలం పదార్థవైభవంతో చేసేదానికి ఆ ఉత్తమత్వసిద్ది ఉండదని 


అరం. అర్హునుడు చేసిన పితృమేధం అంత విశిష్టంగా ఉన్నదని అర్థం. 
థి జ అ యి 


చ. హలధరునిం దలంచి మునులాడిన మాట తెజంగు దప్పదం 

చలయక తతదేశమున నారసి కాంచి తదీయదేహమున్‌ 

వలయు తెటింగునం బరమనహ్నికి నాహుతి సేసె నయ్యనా 

కులహృదయుండు భూమిసురకోటియు. దానును సత్వరంబుగన్‌. 172 
ప్రతిపదార్థం: హలధరునిన్‌= బలరాముడిని; తలంచి= తలచుకొని; మునులు+ఆడినమాట+తెజంగు= మునులు ఇచ్చిన 
శాపవిధానం; తప్పదు+అంచున్‌= తప్పదని; అలయక= బడలక; తద్‌+(ప్రదేశమునన్‌= ఆ (ప్రాంతాలలోనే; ఆరసి= వెదకి; తదీయ 


దేహమున్‌= అతడి కళేబరాన్ని; కాంచి= చూచి; ఆ+అనాకుల హృదయుండు= కలతలేని హృదయమున్న ఆ అర్జునుడు; 
భూమిసురకోటియున్‌+ తానును= (బ్రాహ్మణులు, తానూ (కలిసి); సత్వరంబుగన్‌= అతి శీఘ్రంగానే; (ఆ దేహాన్ని); వలయు 


తెజంగునన్‌= చేయవలసిన పద్దతిలో; పరమవహ్నికిన్‌= (శ్రేష్టమైన చితాగ్నికి; ఆహుతి+చేసెన్‌= ఆహుతి చేశాడు. 
తాత్సర్యం: బలరాముడి గురించి తలచుకొని మునుల శాపోక్తి తప్పదని ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతాలలోనే 


వెదుకగా ఆ బలరాముడి దేహమూ కనిపించింది. ఏ కలతాలేని స్థిరమైన హృదయంతో బ్రాహ్మణుల సహాయంతో 
అర్జునుడు ఆ కళేబరాన్ని కూడా చితాగ్నిలో ఆహుతి చేశాడు. 


విశేషం: బలరాముడు పెద్దవాడుకదా! తరువాత ఉత్తరక్రియ చేయటం ఎట్టాగని అనిపించవచ్చును. అర్జునుడి మనసులో కృష్ణుడే 
ఉన్నాడు. బలరాముడి మృతి తొలుత ఊహకు కూడా వచ్చి ఉండకపోవచ్చును. అందుకే ఇట్టా జరిగింది. నారాయణాంశ కృష్ణుడు. 
శేషాంశ బలరాముడు - కాబట్టి కూడా ఈ వరుస సమర్థనీయమే. 


సీ. _ అబ్ధంగింగృతకృత్యుం డైన యప్పార్భుండు । యాదవపురమున కరుగుచున్న 
యెడ ననుచరులతో నిట్టి కార్యంబును । నడపక తక్కిన నాథు చన్న 
గతికింబోవుటకునై కడంగెడు రుక్షిజీ । ప్రభృతుల మనకు నిల్పంగ వశమె? 
రే యెల్ల నిప్పని సేయు విధముల క। వ్యయ మగు నంతకు వచ్చు నబ్జి 


ఆ. మేలు సేయం బోయి యీ లోకమంతయుం. ! దిట్టునట్టి కీడు దెచ్చికొనంగ 
వచ్చునే? స్వదేశవర్తులమై చూచి। కొంద మెల్లపనులు రండు వేగ. 173 


ప్రతిపదార్థం: ఆ+భంగిన్‌= ఆ విధంగా; కృతకృత్యుండైన= విహితమైన పనిని చేసినవాడైన; ఆ+పార్టుండు= ఆ అర్జునుడు; 
యాదవపురమునకున్‌= ద్వారకకు; అరుగుచున్న+ఎడన్‌= వెడుతున్న సమయంలో; (అర్జునుడు ఇట్టా అన్నాడు); ఇట్టి కార్యంబును= 
ఇట్లాంటి పనిని; నడపక తక్కినన్‌= చేయకుండా వదిలి ఉంటే; నాథు చన్న గతికిన్‌= భర్తపోయిన గతికి (మరణించటానికి); 
పోవుటకున్‌+ఐ= వెళ్ళటానికి; కడలెడు= సిద్దపడే; రుక్మిణీ ప్రభృతులన్‌= రుక్మిణి మొదలగు కృష్ణుడి రాణులను; మనకు; 
నిల్పంగన్‌+వశమె?= నిలపటానికి వీలవుతుందా?; రేయి+ఎల్లన్‌= రాత్రంతా; ఈ+పని+చేయు విధములకున్‌+అ= ఇట్లా వారిని 
ఓదార్చి సర్లే పనిచేస్తూ ఉండిపోవటానికే; వ్యయమగున్‌+అంతకున్‌= వ్యర్థమయిపోతే, అంతలోపలే; అద్ది= సముద్రం; వచ్చున్‌= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 665 
ముంచుకొని వస్తుంది; (అట్టా అయితే); మేలు+చేయన్‌+పోయి= మేలు చేయటానికి పోయి; ఈ లోకము+అంతయున్‌= ఈ 
లోకంలోని అందరూ; తిట్టునట్టి కీడున్‌= తిట్టేటటువంటి ఆపదను; తెచ్చికొనంగన్‌?+వచ్చునే= తెచ్చుకోవచ్చునా?; స్వదేశవర్తులమై= 
మనదేశంలోనే ఉంటూ; ఎల్లపనులు= అన్ని పనులూ; చూచికొందము= చూచికొందాము; వేగన్‌= వేగంగా; రండు= కదలి రండి. 


తాత్పర్యం: ఆ విధంగా విహితమైన పితృకార్యాన్ని నెరవేర్చి ధన్యుడైన ఆ అర్జునుడు ద్వారకకు వెళ్ళుతున్న సమయంలో 
అనుయాయులతో ఇట్లా అన్నాడు: “ఇంత ముఖ్యమైన పనిని చేయకుండా వదలి ఉంటే భర్తతోపాటు మరణించటానికి 
సిద్దపడే రుక్మిణి మొదలైనవారిని నిలుపటానికి వీలవుతుందా? ఇట్టా వారిని ఓదార్చి సర్లే పనిచేస్తూ ఉండిపోవటానికే 
రాత్రి వ్యర్థమయిపోతే అంతలోపలే సముద్రం ముంచుకొని వస్తుంది. అట్లా అయితే మేలు చేయటానికి పోయి లోకంలోని 
అందరూ తిట్టిపోసేటటువంటి ఆపదను కొనితెచ్చుకొన్నట్లవుతుంది. అది మంచిదా? మన నగరానికి చేరుకొని, అక్కడే 
ఉంటూ అన్ని పనులూ చూచికొందాము. తొందరగా కదలిరండి.” 


తే. అనుచు నరిగి తాందలంచిన యట్ల యెల్ల । తెజింగు పనులు నా రాత్రిలో? దీర్చి ప్రొద్దు 

పొడుపునకు మున్న వెడలించె.బురము సకల । జనములను జీవధనముల సరకు నతండు. 174 
ప్రతిపదార్థం: అనుచున్‌+అంటూ; అరిగి= ద్వారకానగరం చేరి; తాన్‌= తాను; తలంచిన+అట్టు+అ= తాను ఆలోచించిన 
విధంగానే; ఎల్ల+తెణంగుపనులు= అన్ని విధాలైన పనులనూ; ఆ రాత్రిలోన్‌= ఆ రాత్రిలోనే; తీర్చి= పూర్తిచేసి; (ప్రొద్దుపొడుపునకున్‌+ 
మున్ను+అ= సూర్యోదయం కాక మునుపే; సకలజనములనున్‌= (ప్రజలందరినీ; జీవధనములన్‌= జీవరాసులను, ధనమును; 
సరకున్‌= సామానులను; అతండు= అర్జునుడు; పురము= ద్వారక; వెడలించెన్‌= దాటించాడు. 
తాత్పర్యం: ఇట్టా అంటూ ద్వారకను చేరి, తాను తలచుకొన్న విధంగానే అన్ని విధాలైన పనులను ఆ రాత్రికి రాత్రే 
పూర్తిచేసి, సూర్యోదయం కాకమునుపే ప్రజలను, జీవరాసులను, ధనాన్ని, సామానులను అర్జునుడు ద్యారకానగరం 


దాటించాడు. 


సీ. అప్పుడు కృష్ణుని యంతఃపురాంగనా । జనము షోడశ సహస్రమ్ము నతని 
మహిషీజనుల రాముమహిళల నుచితవా । హనముల నిడికొని యర్హప్రురుషు 
లేతేరం దేరుల నేనుంగులను గుట్ట । ములను దత్పరిచారకులు ప్రయత్న 
మున సవరణ తోడ గొని రా నగరి సర । కులు6 దదీయాధికారులు బహు ప్ర 


ఆ. కారశకటములను గావళ్ళ నెత్తించి। యరసికొని కడంక నరుగుదేర 
విగతనాథ లైన మగువల గారాము । సెడక యుండునట్లు నడపికొనుచు. 175 


ప్రతిపదార్హం: అప్పుడు= ఆ సమయంలో; కృష్ణుని= శ్రీకృష్ణుడి; అంతఃపుర+అంగనాజనమున్‌= అంతఃపుర (స్త్రీలు; 
షోడశసహ(స్రమ్మున్‌= పదారువేలమందిని; అతని= శ్రీ కృష్ణుడి; మహిషీజనులన్‌= పట్టపురాణులను; రాము+మహిళలన్‌= బలరాముడి 
భార్యలను; ఉచిత వాహనములన్‌+ఇడికొని= తగిన వాహనములలో కూర్చొనబెట్టుకొని; అర్హపురుషులు= తగిన సేవకులు; ఏతేరన్‌= 
తోడురాగా; తేరులన్‌= రథాలను; ఏనుంగులనున్‌= ఏనుగులను; గుజ్జములనున్‌= గుర్రాలను; తద్‌+పరిచారకులు= వాటివాటి 
సేవకులు; ప్రయత్నమునన్‌= పూనికతో; సవరణతోడన్‌+కొనిరాన్‌= వాటివాటి పరికరాలతో సిద్దం చేసి తీసికొని రాగా; నగరిసరకులు= 
నగరికి సంబంధించిన సామగగిని; తదీయ+అధికారులు= ఆ నగరి పాలకులు; బహు(ప్రకార= నానావిధాలైన; శకటములనున్‌= 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


బండ్లలోను; కావళ్ళన్‌= కావళ్ళలోను; ఎత్తించి= ఎత్తించుకొని; అరసికొని= బాగా పరిశీలించుకొని; కడంకన్‌= పూనికతో; అరుగుదేరన్‌= 
బయలుదేరగా; విగతనాథలైన= భర్తలుపోయిన; మగువలన్‌= ఆ స్త్రీలను; గారాము+చెడక+ఉండునట్టు= మర్యాద 
తగ్గకుండునట్లుగా; నడపికొనుచున్‌= నడపుకొంటూ. 


తాత్పర్యం: ఆ సమయంలో శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు పదహారువేలమందిని, అష్టమహిషులను, బలరాముడి 
నలుగురు భార్యామణులను తగిన వాహనములలో కూర్చొనబెట్టుకొని; తగిన సేవకులు తోడు రాగా, రథాలను, గుర్రాలను, 
ఏనుగులను, వాటి వాటి సేవకులు (చోదకులు, రౌతులు,మావటీలు) పూనికతో వాటివాటి పరికరాలతో అలంకరించి 
తీసికొనిరాగా, నగరికి సంబంధించిన సామగ్రిని ఆ నగరి ఉద్యోగులు నానావిధాలైన బండ్లలోను. కావళ్ళలోను ఎత్తించుకొని 
బాగా పరిశీలించి పూనికతో బయలుదేరగా భర్తలు పోయిన ఆ స్త్రీల మర్యాద ఏమాత్రం తగ్గకుండా ఉండేటట్లు 
చూచికొంటూ అర్జునుడు ప్రయాణం నడిపించాడు. 


క. విను వజ్రముఖ్య యాదవ । జనము నుచితవృత్తి నడపి సర్వంబున క 

య్యనఘుండు దాన దిక్కయి । చనియె నరదమునను మది విషాదము గదురన్‌. 176 
ప్రతిపదార్థం: విను= రాజా వినుము!; వజ్రముఖ్య= వజ్రుడు మొదలైన; యాదవజనమున్‌= యాదవులసమూహాన్ని; ఉచి తవృత్తిన్‌= 
తగిన రీతిలో; నడపి= ప్రయాణం చేయించి; సర్వంబునకున్‌= అందరికీ, అన్నింటికీ; ఆ+అనఘుండు= ఆ పుణ్యాత్ముడు; 


తాను+అ= తానే; దిక్కు+అయి= సంరక్షకుడై; మదిన్‌= మనసులో; విషాదము= దుఃఖం; కదురన్‌= కలుగగా; అరదముననున్‌= 
రథంలో; చనియెన్‌= ప్రయాణం చేశాడు. 


తాత్సర్యం: (స్త్రీలను మాత్రమే కాకుండా పురుషులైన వజ్రుడు మొదలైన యాదవులను కూడా సముచితమైన రీతిలో 
గౌరవప్రదంగా ప్రయాణం చేయించి అందరికీ తానే దిక్కుగా ఆ పుణ్యాత్ముడైన అర్జునుడు మనసులో కొండంత 
దుఃఖం కలుగుతున్నా రథంలో ప్రయాణం చేశాడు. 


క. ఇమ్మెయి నరుండు సకల జ। నమ్ము వెడల నినుండు పూర్వనగ మెక్కెను వే 
గమ్మున ముంచుకొనియె నగ । రమ్ము పయోరాశి భరతరాజవరేణ్యా! 177 


ప్రతిపదార్థం: భరతరాజవరేణ్యా!= భరతవంశరాజులలో (శ్రేష్టుడా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; నరుండు= అర్జునుడు; 
సకలజనమ్ముూ జనులందరూ; వెడలన్‌= బయలుదేరగా; ఇనుండు= సూర్యుడు; పూర్వ నగము+ఎక్కను= తూర్పుకొండను 
ఎక్కాడు; వేగమ్మునన్‌= అతి త్వరగా; పయోరాశి= సముద్రం; నగరమ్ము= నగరాన్ని; ముంచుకొనియెన్‌= ముంచివేసింది. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు ద్వారకావాసులు ఎప్పుడు నగరంనుండి బయటపడ్డారో, అప్పుడే సూర్యుడు 
తూర్పుకొండ నెక్కాడు - సూర్యోదయమైంది. అంతే! ఒక్కుమ్మడిగా సముద్రం నగరాన్ని ముంచివేసింది. 


విశేషం: అర్జునుడు వసుదేవుడి వద్దకు వచ్చినప్పటినుండి ఇప్పటివరకు-అతడి కార్యదక్షత నిరూపించబడింది. నరుడి శక్తి ఎంతవరకు 
పనిచేయగలదో ఈ ఘట్టం నిరూపిస్తున్నది. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 667 
ద్వారకానగరంబు సముద్రమున మునింగిపోవుట (సం.16-8-40) 


క  వననిధి పురంబు ముంప(గ। మనుజేశ్వర! యెల్లజనులు మరలంబడి కనుం 

గొని రద్దుత రసపూరం । బున బెన్నిట్టం దమ చిత్తములు మును6గంగన్‌. 178 
ప్రతిపదార్థం: మనుజ+ఈశ్వర!= ఓ నరవరా! రాజా! (ఏమి చెప్పను); వననిధి= సముద్రం; పురంబున్‌= నగరాన్ని; ముంప( 
గన్‌= ముంచివేయగా; ఎల్లజనులున్‌= జనులందరూ; మరలంబడి= వెనుదిరిగి; అద్భుతరసపూరంబునన్‌= అద్భుతరస ప్రవాహం 


యొక్క; పెన్నిట్టన్‌ (పెను+నిట్టన్‌)= పెద్దప్రవాహంలో; తమ చిత్తములు= తమ మనస్సులు; మునుంగంగన్‌= మునిగిపోగా; కను( 
గొనిరి= చూచారు. 


తాత్సర్యం: ఆ సము(ద్రం నగరాన్ని ఒక్కసారిగా ముంచివేస్తుంటే ప్రయాణం చేస్తున్న వీరందరూ ఒక్కసారి వెనుదిరి 
చూచారు. వారి హృదయాలు అద్భుతరస(ప్రవాహంలో మునిగిపోయాయి. 


నిశేషం: నగరం నీటిలో మునిగిపోతే వారి మనసు అద్భుతరసమనే ప్రవాహంలో మునిగిపోయినదని - రెండూ మునిగిపోయాయి. 


తే. అపుడు రెండవ జలనిధి యనగ జాలి । యద్దుతోద్దూత వాక్యచయంబు పేర్మి 

మోయు నా జనసంఘంబు మురవిరోధి । మటి(ది నడిపించె దర్శితమార్గుండగుచు 179 
ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో, అద్భుత= సముద్రం అట్టా నగరాన్ని ముంచివేయటం చూచినందువలన పుట్టిన 
అద్భుతరసంచేత; ఉద్భూత= జనించిన వాక్య్షచయంబు; పేర్మిన్‌= మాటల సందడిచేత; రెండవజలనిధి+అనంగన్‌+చాలి= రెండవ 
సము(ద్రమా అనిపించేటట్టు; మైయు+ఆ+జనసంఘంబు= అరుస్తున్న ఆ జనసందోహాన్ని; మురవిరోధి మజ6ది= మురాసురుడి 
విరోధి అయిన శ్రీకృష్ణుడి మరది - అర్జునుడు; దర్శిత= చూపించిన; మార్షుండు+అగుచున్‌= దారి కలవాడు అవుతూ - దారి 
చూపించుతూ; నడిపించెన్‌= ముందుకు నడిపించాడు. 
తాత్పర్యం: సముద్రం అట్లా నగరాన్ని ముంచివేయటం చూచినందువలన పుట్టిన అద్భుతరసంచేత ప్రయాణం 
చేస్తున్నవారిలో మాటలసందడి పెరిగింది. అందరూ ఒక్కసారి ఇట్లా గగ్గోలు పెట్టేటప్పటికి ఆ జనసందోహమే మరో 
సముద్రంవలె అనిపించింది. అట్లాంటి పెద్దగుంపును శ్రీకృష్ణుడి మరది దారి చూపిస్తూ నడిపించాడు. 


విశేషం: రెండవ జలనిధి యనంగ గాలి... మోయు నా జనసంఘంబు - అలంకారం: ఉటత్రేక్ష, 


క నడిపించి పంచవటమున । విడియించెను; వీడు చోరవీరులు గని 'యె 

కుడు ధనములు గల వీ ము । క్కడి ప్రజలో లేరు దీని. గావ(గ యోధుల్‌. 180 
ప్రతిపదార్థం: నడిపించి= అట్టా నడిపించి (అర్జునుడు వారిని); పంచవటమునన్‌= పంచవటమనే చోట; విడియించెను= ప్రయాణం 
ఆపించాడు; వీడున్‌= ఆ విడిదిని; చోరవీరులు+కని= బలవంతులైన దొంగలు చూచి; ఎక్కుడు ధనములు= దండిగా ధనరాశులు; 


కలవు= ఉన్నాయి; (కాని); ఈ+(ముక్కడి+(ప్రజలోన్‌= ఈ అల్పజనులలో; దీనిన్‌*కావంగన్‌= ఈ ధనాన్ని రక్షించటానికి; యోధుల్‌= 
యోధులు; లేరు. 


తాత్సర్యం: అట్లా నడిపించి అర్జునుడు వారిని పంచవటమనే చోట విడిది చేయించాడు. ఆ విడిదిని గజదొంగలు 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూచి దండిగా ధనరాశులేమో వీరివద్ద కనిపిస్తున్నా దీనికి కాపాడుకొనటానికి తగిన యోధు లెవరూ ఈ క్షుద్రజనులలో 
కనిపించటంలేదు. 


నిశేషం: కాలం కలిసిరానపుడు మహాయోధులైన యాదవజాతివారు గిరివాసులైన "క్షుద్రు'లవలెనే ఎవరి కళ్ళకైనా కనిపిస్తారు. 


క. కవ్వడి యొక్క(డ కంటిరె? జివ్వనం జేరుద మితండు సేడ్పడ6 గా నిం 
దెవ్వరు( గడంగ లేరివి। ద్రెవ్విపడిన ధనము లెటి(గితిమి లోంతెల్లన్‌. 181 


ప్రతిపదార్థం: కవ్వడి= అర్జునుడు; ఒక్కండు+అ= ఒకడే; కంటిరె?= చూచారా; చివ్వనన్‌= శీఘ్రంగా; చేరుదము= అతడిని 
ఎదుర్కొందాం; ఇతండు= అర్జునుడు; చేడు+పడంగాన్‌= ఓడిపోతే; ఇందున్‌= ఈ యాదవులలో; ఎవ్వరున్‌= ఎవ్వరూ; కడంగన్‌+ 
లేరు= యుద్దంచేయబూనలేరు; ఇవి+త్రెవ్విపడిన ధనములు= ఈ ధనరాసుల ముల్లెలు సంపూర్ణంగా మనకు తెగిపడిన సొమ్ములే 
(మనవే); లో(తు+ఎల్లన్‌= వీరి లోతుపాతులన్నీ; ఎజింగితిమి= తెలిసికొన్నాం. 


తాత్పర్యం: అర్జునుడిని ఒకడిని చూస్తే చాలును. అతడిని యుద్దంలో ఎదుర్కొని ఓడించామంటే ఈ యాదవులలో 
మరెవ్వరూ మనతో యుద్దానికి రారు. ఈ సొమ్ము మనదే. వీరి లోతుపాతులు కనుగొన్నాం.” 


క. అని వా రొండురువులతో । మనముల నుత్సాహ మెసంగ మానితధనముల్‌ 
గొను నగ్గలికం బలుకుచు । ననేక బలకోటులగుట నలుకేది వడిన్‌. 182 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; వారు= ఆ దొంగలు; ఒండు+ఒరువులతోన్‌= ఒకరితో ఒకరు; మానితధనముల్‌= మన్నింపదగిన 
అమూల్యమైన ఆ ధనరాసులను; మనములన్‌= మనసులలో; ఉత్సాహము+ఎసంగన్‌= ఉత్సాహం అధికం కాగా; కొను= హరించే; 
అగ్గలికన్‌ = విజృంభణతో; పలుకుచున్‌= మాటాడుతూ; అనేక= చాలామంది; బలకోటులు+అగుటన్‌= బలవంతుల గుంపు 
కావటంచేత; అలుకు+ఏది= జంకు విడిచి; వడిన్‌= వేగంగా. 


తాత్సర్యం: అని ఆ దొంగలు ఒకరితో ఒకరు, ఆ అమూల్యమైన ధనరాశులను అధికమైన ఉత్సాహంతో కబళించే 


వారై విజృంభణతో మాటాడుతూ, చాలామంది బలవంతులుండటంచేత జంకు విడిచి వేగంగా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క. “బాలురు వృద్దులు. జుండీ । యాలమునకు6 గడంగ నొక్కండయినను లేండీ 
స్త్రీలం బొదువుద మనుచును । నేల యవిసి మూంగినట్లు నిర్ణరభంగిన్‌. 183 


ప్రతిపదార్థం: బాలురు= పిల్లలు; వృద్దులున్‌= ముసలివారు; చుండీ!= సుమండీ! ఆలమునకున్‌= యుద్దానికి; కడంగన్‌= 
పూనుకొనటానికి; ఒక్క(డు+అయినను= ఒక్క డయినా; లేండు= లేడు; ఈ స్రీలన్‌= ఈ ఆడువారిని; పొదువుదము= పట్టుకొందాము; 
అనుచును= అని మాటాడుకొంటూ; నేలయవిసి= నేల పగిలి; మూంగినట్టు= ఆ(క్రమించినట్టు; నిర్భరభంగిన్‌= అందరూ ఒక్కసారిగా. 


తాత్పర్యం: “వీరంతా పిల్లలు, ముసలివాళ్ళు మాత్రమే సుమా! అందుచేత యుద్ధం చేయటానికి వీరిలో ఒక్కడైనా 
పూనుకోడు. ఈ స్త్రీలను పట్టుకొందాము రండి” అని మాటాడుకొంటూ నేల పగిలి పరుచుకొన్నట్ట్లు ఒక్కుమ్మడిగా 
వారంతా ఆ స్త్రీలపై పడ్డారు. (తరువాతి పద్యంతో అన్వయం). 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 669 
నిశేషం: అలం: ఉత్రేక్ష. 
క. ఏపెసంగ రేగి యట్ల। ప్పాపాత్మక మగు కిరాతబలము సమగ్రా 


టోపమునం గవిసి వివిధ ధ। నాపహరణ మాచరింప నారంభించెన్‌. 184 


ప్రతిపదార్థం: నీిపు= ఉత్సాహం; ఎసణగన్‌= అధికం కాగా; రేంగి= చెలరేగి (విజృంభించి); అట్టు= ఆ విధంగా; ఆ+పాప+ 
ఆత్మకము+అగు= ఆ పాపిష్టులైన; కిరాతబలము= కిరాతుల సమూహం; సమగగ్ర= మిక్కిలి; ఆటోపమునన్‌= విజృంభణతో; 
కవిసి= వారినా(క్రమించి; వివిధ= నానారకాలైన; ధన+అపహరణము= ధనాలను అపహరించటం; ఆచరింపన్‌= చేయటానికి; 
ఆరంభించెన్‌= మొదలుపెట్టింది. 


తాత్పర్యం: ఉత్సాహం అధికం కాగా ఆ పాపిష్టులైన కిరాతుల సమూహాలు చెలరేగి, మిక్కిలి విజృంభణతో వారిని 
ఆ॥క్రమించి, నానావిధాలైన నగలను నట్రలనూ అపహరించటం మొదలుపెట్టారు. 


బోయ లర్జును నోర్చి యాదవాంగనల సొమ్ముల నపహరించుట (సం.16-8-50) 


(ఈక 


కనుగొని జంభారితనయు( డోరోరి యీ । ప్రజ కేన చుండు సంరక్షకుండ. 

దొలంగి పొం డడియాస నొద్దకు వచ్చినం। దలలేటి యుర్వికి బలియొనర్తు 

నని యదల్లినను వా రటివాయిగొనక య । ప్పలుకులన్నియును రజ్జులుగం గొనుచు. 
జామల నచట నచ్చట నొల్చ్టికొనంగ నా। లోకించి యవ్వీరలోకవరుండు 


తే. గాండివం బెక్కువెట్టి ప్రచండబాణ । నికర మక్కిరాతుల మీంద నిగుడంజేయ 
నలఘుచర్మసంవృతగాత్రు లగుచు( దుచ్చ। బాణపాషాణలగుడముల్‌ పరంగం జేసి. 185 


ప్రతిపదార్థం: జంభారితనయుండు= ఇంద్రుడికొడుకైన అర్జునుడు; కనుంగొని= దీనిని చూచి; ఓరి+ఓరి= ఒరేయ్‌ (ఎవడురా 
అక్కడ?); ఈ ్రజకున్‌= ఈ (ప్రజలకు; ఏన= నేనే; చుండు!= సుమండీ!; సంరక్షకుండన్‌= సంరక్షకుడను; చుండు!= సుమండీ; 
తొలంగిపొండు= దూరంగా పొండి; అడియాసన్‌= వ్యర్థమైన ఆశతో; ఒద్దకున్‌+వచ్చినన్‌= వీరిని సమీపిస్తే, తలలు+ఏతి= తలలు 
నరికి; ఉర్వికిన్‌= నేలకు; బలి+ఒనర్తున్‌= బలి ఇస్తాను; అని= అని ఈ విధంగా; అదల్చిననున్‌= అదిల్చినా కూడా; వారు= ఆ 
కిరాతులు; అజణవాయి+కొనక= సరకుచేయక (లెక్కించకుండా); ఆ+పలుకులు+అన్నియును= అర్జునుడి మాటలన్నిటినీ; 
రజ్జులుగన్‌= వ్యర్థ భాషణాలుగా; కొనుచున్‌= (గ్రహిస్తూ; చాలన్‌= ఆ స్త్రీలను; అచటన్‌+అచ్చటన్‌= అక్కడక్కడ; ఒల్చికొనంగన్‌= 
దోచుకొంటూ ఉంటే (నగలు ఊడ్చుకొంటుంటే); ఆలోకించి= చూసి; ఆ+వీరలోక+వరుండు= వీరులలో శ్రేష్ణుడైన ఆ అర్జునుడు; 
గాండివంబు+ఎక్కు+పెట్టి= గాండీవాన్ని ఎక్కుపెట్టి; ప్రచండబాణ నికరము= ప్రచండమైన బాణసమూహాన్ని; ఆ+కిరాతులమీ( 
దన్‌= ఆ కిరాతులమీద; నిగుడన్‌+చేయన్‌= ప్రయోగించగా; అలఘు= దళసరియైన; చర్మ= చర్మంచేత; సంవృత= దాచబడిన; 
గాత్రులు+అగుచున్‌= అవయవాలు కలిగినవారై (ఆ కిరాతులు); తుచ్చ= అల్ఫాలైన; బాణ= బాణాలను; పాషాణ= రాళ్ళను; 
లగుడముల్‌= దుడ్డుకర్రలను; పరంగన్‌+చేసి= ప్రయోగించి. 


తాత్సర్యం: అర్జునుడు దీనిని చూచాడు. ఎవడురా వాడు! ఈ (ప్రజలకు నేనే సంరక్షకుడను. జా(గ్రత్త! దూరంగా 
పొండి. అడియాసతో వీరిని సమీపిస్తే మీ తలలు నరికి భూమికి బలిస్తాను. అని అదలించాడు. అయినా ఆ కిరాతులు 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఈ మాటలను వ్యర్థమైన పలుకులుగా లెక్కచేయక, ఆ స్రీలనుండి నగలు ఒలుచుకొనటం మొదలుపెట్టారు. దానిని 
చూచి ఆ వీరోత్తముడైన అర్జునుడు గాండీవధనుస్సును ఎక్కుపెట్టి భయంకరమైన బాణసమూహాన్ని ఆ కిరాతులమీద 
ప్రయోగించాడు. కాని, వారికి గాయం కూడా కాలేదు. వారి దళసరి చర్మాలచేత వారి అవయవాలన్నీ భద్రంగా 
కాపాడబడ్డాయి. వారు అతిబలహీనా లైనటువంటి బాణాలను వేశారు. రాళ్ళు విసిరారు. కర్రలు ప్రయోగించారు. 


విశేషం: ఇక్కడినుండి జరిగిన యుద్దంలో మహాభారత యుద్దాన్ని పోల్చి చూచికొనాలి. ఆ యుద్దంలో అర్జునుడివెంట శ్రీకృష్ణుడు 
ఉన్నాడు. అందుకే బాణాలు పనిచేశాయి. అక్షౌహిణుల సైన్యాన్ని మట్టి కరిపించాడు. మరి ఇప్పుడో? కేవలం 'నరుడు" మాత్రమే 
యుద్దం చేస్తున్నాడు. అందుకే బాణాలు పనిచేయలేదు. 


క. ఆ బోయలు నిర్ణయమతు । లై బీభత్సుపయి( గవియ నతండు మహాస్త్ర 
ప్రాబల్యంబును మెజియుట. | దా బుద్ది. దలంచి మంత్రతతి( దోంపమికిన్‌. 186 


ప్రతిపదార్థం: ఆ బోయలు= ఆ కిరాతులు; నిర్భయమతులు+ఐ= నిర్భయ మనస్సులు కలవారై; బీభత్సుపయిన్‌= యుద్దంలో 
భయాన్ని సృష్టించే అర్జునుడిమీద; కవియన్‌= దాడిచేయగా; అతండు= అర్జునుడు; మహా+అస్త్ర+(ప్రాబల్యంబును= గొప్ప అస్త్రాల శక్తి; 
మెజయుటన్‌= ప్రకాశించగా; తాన్‌= తాను; బుద్దిన్‌+తలంచి= బుద్దితో తలచుకొని; మంత్రతతి= మంత్రాల సమూహం; తోం 
పమికిన్‌= తోచకుండా పోవటంవలన. 


తాత్పర్యం: ఆ కిరాతులు నిర్భయంగా అట్లాంటి అర్జునుడిమీదనే దాడిచేశారు. అర్జునుడికి తనవద్ద ఉన్న మహాసస్రశక్తి 
స్ఫురించింది. ఆ మంత్రాలను మననం చేయటం మొదలుపెట్టాడు. కాని ఒక్క మంత్రమూ స్ఫురించలేదు. 
అందువలన (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: శస్త్రం కేవలం బలప్రయోగాన్ని ఆశిస్తుంది. అ(స్తం మంత్రసహితం. ఆ కిరాతులకు ఏ అ(స్తాలూరావు. అందుకే వచ్చిన 
విధంగా అమ్ములు సంధించి వేస్తున్నారు. అయినా వారిదే పై చేయిగా ఉన్నది. అర్జునుడి బాణాలకు వెనకున్న మం|త్రశక్తి 
పోయిందని అర్థం. 


క ఇది దైవ విరోధం బని । మది. దానూహించి ప్రకృతిమార్గణములు బె 
ట్టిదముగ నేయంగ నవియం । దుదముట్టగ రిత్తలయ్యె దొనలు నరేంద్రా! 187 


ప్రతిపదార్థం: నర+ఇంద్రా!= రాజా! ఇది= ఇట్లా కావటం; దైవ విరోధంబు+అని= దైవం శత్రుత్వం వహించటంచేత అని; 
మదిన్‌= మనసులో; తాన్‌+ఊహించి= తాను ఆలోచించి; ప్రకృతి మార్గణములు= సహజమైన బాణాలను (మం|(త్రాలతో 
సంబంధంలేనివి); బెట్టిదముగన్‌= తీవ్రంగా; ఏయంగన్‌= ప్రయోగించగా; అవియున్‌= అవికూడా; తుదిముట్టంగన్‌= అయిపోగా; 
దొనలు= అమ్ములపొదులు; రిత్తలు+అయ్యెన్‌= ఖాళీ అయిపోయాయి. (ఏమి చెప్పమంటావు దైవలీల!) 


తాత్సర్యం: ఇట్టా కావటం దైవం ప్రతికూలంగా ఉండటంవలన - అని మనసులో అర్జునుడు ఊహించాడు. మంత్రంతో 
సంబంధంలేని సాధారణమైన అమ్ములను అతితీవ్రమైన శక్తితో ప్రయోగించాడు. కొంతసేపటికి అవి కూడా 
అయిపోయాయి. అమ్ములపొదులు ఖాళీ అయిపోయాయి. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 671 


విశేషం: భారతయుద్దంలో అర్జునుడు “విజయుడు” కావటానికి అతడి అమ్ములపొదులు ఎప్పుడూ నిండుగానే ఉండటమే కారణం. 
వాటిలో బాణాలు ఎప్పుడూ తరిగిపోవు. సవ్యసాచి-కాబట్టి రెండు చేతులతోనూ ప్రయోగించగల డన్నమాట. దైవం-తన సహాయాన్ని 


మానగానే అర్జునుడి పరాక్రమం ఇట్లా అయింది! 


సీ, అప్పుడు కాలపర్యయమున కాశ్చర్య । మును విషాదము దన మనములోన( 
బరిగొన బహువిస్పురణకోదండ దం । డమున నా బోయల సమదవృత్తి 
నెట్టకేలకు నొకయెడ మాని రుక్మిణి; యాదిగా6 గల కృష్ణు నగ్రమహిషు 
లెనమండ్ర బలదేవు వనితల మటియును । గతిపయ యాదవాంగనల. గాచె6; 


తే. _ దక్కుగల యింతిగముల నా దస్యులదరి । పట్టికొని యేచి వీ డెల్ల బన్నపడంగ 
దొద్దగొని రథకుంజరతురగతతులు । దమకు వలవకునికి దిగ ద్రావి చనిరి. 188 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; (అర్జునుడు); కాలపర్యయమునకున్‌= కాలవ్యతి[క్రమానికి (కాలం అడ్డం తిరగటానికి); 
ఆశ్చర్యమునున్‌= ఆశ్చర్యం; విషాదమున్‌= దుఃఖమూ; తన మనములోనన్‌= తన మనసులో; పిరిగొనన్‌= అతిశయించగా; 
బాహు= చేతిలో; విస్సురణ= ప్రకాశిస్తున్న: కోదండదండమునన్‌= బాణం కర్రతో; ఆ బోయల= ఆ కిరాతుల; సమదవృత్తిన్‌= 
మదించిన వ్యాపారాన్ని; ఎట్టకేలకున్‌= ఎట్లాగో చివరికి; ఒకయెడన్‌= కొంతసేపు; మాన్చి= మాన్పించి; రుక్మిణి+ఆదిగాన్‌+కల= 
రుక్మిణి మొదలైన; కృష్ణు+అ[గ్రమహిషులన్‌+ఎనమండడ్రన్‌= శ్రీకృష్ణుడి ఎనిమిది మంది పట్టపురాణులను; బలదేవు వనితలన్‌= 
బలదేవుడి భార్యలను; మటియును= ఇంకా; కతిపయ= కొంతమంది; యాదవ+అంగనలన్‌= యాదవగ్తీలను; కాచెన్‌= కాపాడాడు; 
తక్కున్‌+కల= తక్కిన; ఇంతిగములన్‌= (స్త్రీలను; ఆ దస్యులు= ఆ బోయలు; అడరి= విజృంభించి; పట్టికొని= పట్టుకొని; ఏచి= 
బాధించి; వీడు+ఎల్లన్‌= వారి విడిదంతా; బన్నపడ(గన్‌= నాశనంకాగా; దొద్దగొని= కొల్లగొట్టి; రథ= రథాలు; కుంజర= ఏనుగులు; 
తురగతతులు= గుర్రాల గుంపులు; తమకున్‌= తమకు; వలవక+ఉనికిన్‌= సాధ్యం కాకపోగా; దిగన్‌+(త్రావి= వదలిపెట్టి; చనిరి= 
వెళ్ళిపోయారు. 


తాత్సర్యం: ఆ సమయంలో అర్జునుడు కాలం ఇట్టా తిరగబడటానికి మనసులో ఆశ్చర్యం, దుఃఖం అతిశయించగా, 
చేతిలో (ప్రకాశిస్తున్న గాండీవంతో ఆ కిరాతుల విజృంభణాన్ని ఏదోవిధంగా కొంతసేపు అరికట్టి, రుక్మిణి మొదలైన 
అష్టమహిషులను, బలదేవుడి భార్యలను, ఇంకా కొంతమంది యాదవస్తీలను కాపాడాడు. ఆ కిరాతులు తక్కిన (స్త్రీలను 
విజృంభించి పట్టుకొన్నారు. బాధించారు. వారి విడిదిని సర్వనాశనం చేశారు. వారి ధనాన్నంతా కొల్లగొట్టారు. రథాలు, 
ఏనుగులు, గుర్రాలు - వారికి సాధ్యం కాకపోవటం చేత వదలివేసి వెళ్ళిపోయారు. 


క. ఇమ్మాడ్కిం బరివోయిన । యమ్మొత్తము నడపికొనుచు నతిదైన్యము చి 
త్త మ్మలంపంగం గురుక్షే। త్రమ్మునకుం జనియె నరుండు ధరణీనాథా! 189 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; ఈ+మాడ్కిన్‌= ఈ విధంగా; పజి+పోయిన= నశించిన; ఆ+మొత్తమున్‌= ఆ జనసమూహాన్ని; 


నడపికొనుచున్‌= నడపుకొంటూ; నరుండు= అర్జునుడు; అతిదైన్యము= మిక్కిలి దైన్యం; చిత్తమ్ము+అలంపంగన్‌= చిత్తాన్ని 
క్షోభింపజేయగా; కురుక్షే త్రమ్మునకున్‌+చనియెన్‌= కురుక్షేత్రానికి వెళ్ళాడు. 


తాత్సర్యం: ఈ విధంగా కిరాతులచేతిలో క్షీణించి నశించిన ఆ జనసమూహాన్ని నడిపించుకొంటూ అర్షునుడు మిక్కిలి 
దైన్యం చిత్తాన్ని క్షోభింపజేయగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: కురుక్షేత్రంలో యుద్దం అయిపోయిన తరువాత కూడా కొందరు ఆప్రజనులు, బుషులు, పురోహితులున్నారని ఈ 


సందర్భాన్ని బట్టి గుర్తించాలి. 


క చని యచట నచట దన్నుం । గను నాప్తజనంబుతోడ( గాలవశత్వం 
బున బొందిన దుర్దశం దగ । వొనర నతండు సెప్పం జొచ్చె మురివిన మదితోన్‌. 190 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; తన్నున్‌+కను= తనను చూడవచ్చిన; ఆప్రజనంబుతోడన్‌= ఆప్పులతో; 
కాలవశత్వంబునన్‌= కాలశక్తికి వశమై; పొందిన= తాను పొందిన (తనవారు పొందిన); దుర్దశన్‌= చెడుస్థితిని; మురివిన మదితోన్‌= 
ముక్కలైన మనస్సుతో; తగవు+ఒనరన్‌= సముచితరీతిలో; అతండు= ఆ అర్జునుడు; చెప్పన్‌+చొచ్చెన్‌= చెప్పటం మొదలు 


'పెట్లాడు. 
టబ 


తాత్సర్యం: కురుక్షేత్రం చేరి, అక్కడ తనను చూడటానికి వచ్చిన ఆప్ములతో కాలశక్తికి వశమై తాము పొందన దుర్హశను 
ముక్కలైన మనస్సుతో సముచితమైన రీతిలో అర్జునుడు చెప్పటం మొదలుపెట్టాడు. 


సీ, కోపించి గాంధారి శాప మిచ్చిన యది । యాదవసంక్షయ మగుట యెట్లు 
దప్పదు; మనము తద్దాలవృద్ద స్తీజ । నంబుల నెల్ల నర్హంబు లైన 
డై శవా ౯ 
ఠావుల సత్రతిష్టావిశోకంబుల(। గా. జేయవలయు; నక్కాలమునకు 
నొదవి యత్తెటి(గున కుత్సహించుట కృత్య। మర్జున!' నీ కని యాడుచుండు. 


ఆ. బలుమటును దలంచి పాందవాగ్రజు6 డది । కారణముగ నతని కరుణ పెంపు 
నొప్పు నెటు(గు( గాక యిప్పార్దు.డయ్యదు | నికర శేషజనుల నెమ్మి నిలిపె. 191 


ప్రతిపదార్థం: కోపించి= కోపగించుకొని; గాంధారి= గాంధారీమహాదేవి; శాపము+ఇచ్చిన+అది= శాపమిచ్చి ఉన్నది; యాదవ 
సంక్షయము+అగుట+ఎట్టున్‌+తప్పదు= యాదవులు నశించటం ఎట్లాగూ తప్పదు; మనము= పాండవులమైన మనం; తద్‌= ఆ 
యాదవుల; బాల= బాలలను; వృద్ధ+ స్రీజనంబులన్‌+ఎల్లన్‌= వృద్దులను, (స్త్రీలను అందరినీ; అర్హంబులు+ఐన= తగిన; ఠావులన్‌= 
చోట్లలో; సత్‌= బాగుగా; ప్రతిష్టా= ఉంచటంచేత; విశోకంబులన్‌+కాన్‌= దుఃఖరహితులుగా; చేయవలయున్‌= చేయాలి; అర్జున!= 
ఓ అర్జునా! ఆ+కాలమునకున్‌= ఆ సమయానికి; ఒదవి= ఉపయోగపడి; ఆ+తెజంగునకున్‌= ఆ కార్యానికి; ఉత్సహించుట= 
సిద్దపడటం; నీకున్‌; కృత్యము+అని= చేయదగినపని అని; పలుమణును= చాలాసార్లు; తలంచి= తలచుకొంటూ; పాండవ+అ(గ్రజు( 
డు= ధర్మరాజు; ఆడుచుండున్‌= అనేవాడు; అది కారణముగన్‌= అందుచేత; అతనికరుణ= అతడి అధికమైన కరుణను; 
పెంపున్‌+ఒప్పున్‌= వైభవాన్ని, గుణసంపదను; ఎటు(గున్‌+కానన్‌= తెలిసినవాడు కాబట్టి; ఈ+పార్టుడు= ఈ అర్జునుడు; 
ఆ+యదునికర= ఆ యదుసమూహంలో; శేషజనులన్‌= మిగిలిన (ప్రజలను; నెమ్మిన్‌= (ప్రేమతో; నిలిపెన్‌= ఆయా చోట్ల నిలిపాడు. 


తాత్సర్యం: 'యాదవులమీది కోపంతో గాంధారి శాపమిచ్చి ఉన్నది కాబట్టి యాదవనాశనం ఎట్లాగూ తప్పదు. మనం 
ఆ యదుబాలురను, వృద్ద, ప్రీ జనాన్ని తగిన చోట్లలో నిలిపి వారి శోకాన్ని మరిపించటం చేయతగినపని. అర్జునా! ఆ 
సమయానికి వారికి సహాయపడి ఆ పనికి సిద్దపడటం నీకు తగిన పని. అంటూ చాలామార్లు తలచుకొంటూ ధర్మరాజు 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 673 


అనేవాడు. అందుచేత అతడి అధికమైన కరుణను, వైభవాన్ని, గుణసంపదను తెలిసినవాడు కాబట్టి ఈ విధంగా 
అర్జునుడు ఆ యదుసముదాయంలో మిగిలిన జనులను (ప్రేమతో ఆయా చోట్లలో నిలిపాడు. 


సీ. నిలిపిన తెజంగెల్ల నృపవర! చెప్పెద । విను కృతవర్మనందనుని జూచి 
“నీ తల్లియును నీవు నీతోడంబుట్టిన । వారును మృత్తికావతపురమున 
నిలు? డని బహుసంపదల( బొల్లు నప్పట్ట । ణంబు6 దదీయదేశంబు నిచ్చి 


యభిషిక్తు( జేసిన నాతండు నిజపరి । జనములు దాను హర్షం బెలర్ప 


తే.  నందుంబోయె; సరస్వతి యనంగంబరంగు । ఘననగరమున సాత్యకి తనయు నట్ల 
నెయ్యమును గారవంబును నెజయ నిలిపి; యనుప ముదమున నందుల కతండు చనియె. 192 


ప్రతిపదార్థం: నృపవర!= ఓ రాజశ్రేష్టా!; నిలిపిన= నిలిపినటువంటి; తెజు(గు+ఎల్లన్‌= విధమంతా; చెప్పెదన్‌= చెప్పుతాను; 
విను= బాగా వినుము; (అర్జునుడు); కృత వర్మనందనునిన్‌+చూచి= కృతవర్మ కొడుకును చూచి; నీ తల్లియును= నీ తల్లీ; 
నీవు= నీవూ; నీతోడన్‌+పుట్టినవారునున్‌= నీ సోదరులూ; మృత్తికావతపురమునన్‌= మృత్తికావతపురంలో; నిలుండు+అని= నిలవండి 
(ఉండండి) అని; బహుసంపదలన్‌+పొల్చు+ఆ+పట్టణంబున్‌= బాగా సంపదలతో కూడిన ఆ పట్టణాన్ని; తదీయదేశంబున్‌= ఆ 
దేశాన్ని; ఇచ్చి= ఏలుకొనటానికి ఇచ్చి; అభిషిక్తున్‌+చేసినన్‌= అభిషేకం చేయగా; ఆతండు= అతడు; నిజపరిజనములున్‌= తన 
సేవకజనం; తానున్‌; హర్షంబు+ఎలర్బన్‌= సంతోషమతిశయించగా; అందున్‌+పోయెన్‌= ఆ నగరానికి వెళ్ళాడు; సాత్యకితనయున్‌= 
సాత్యకి కుమారుడిని; అట్టు= అట్లాగే; సరస్వతి+అనంగన్‌+పరంగు= సరస్వతి అని పిలువబడే; ఘననగరమునన్‌= పెద్దపట్టణంలో; 
నెయ్యమునున్‌= స్నేహమూ; గారవంబునున్‌= గౌరవమూ; నెజయన్‌= నిండగా; నిలిపి+అనుపన్‌= ఉండుమని పంపగా; 
ముదమునన్‌= సంతోషంతో; అందులకున్‌= ఆ నగరానికి; అతండూ= అతడు; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: అర్జునుడు వారిని ఎట్టా నిలిపాడో చెప్పుతాను వినుము. కృతవర్మ కొడుకును చూచి అర్జునుడు నీవు, నీ 
తల్లి, నీ సోదరులు, మృత్తికావతపురంలో ఉండండి” అని చెప్పి, చాలా సంపదలు కలిగిన ఆ నగరాన్ని, ఆ దేశాన్ని 
అతడికి ఏలుకొనటానికి ఇచ్చి అభిషేకం చేశాడు. అతడు తన సేవకులతో కూడి సంతోష మతిశయించగా, ఆ నగరానికి 
వెళ్ళాడు. అట్టాగే సాత్యకి కుమారుడిని సరస్వతి అనే నగరానికి స్నేహగౌరవాలు నిండిన హృదయంతో అభిషేకంచేసి 
పంపించాడు. అతడూ సంతోషంతో ఆ నగరానికి వెళ్ళాడు. 


(ఈక 


ట్‌ 


తక్కటివారి నింద్రప్రస్థనగరంబు । నకు గొని చని వజ్ర నాథుంగాంగ 
నందుంబట్టము గట్టి హస్తితురంగ ర । థంబుల విభజించి తగిన భంగి 
నమ్మువ్వురకును సమర్పితంబులు సేసి; యయ్యయి బంధుల నందు నందు 
నందును నిలుచు నట్లొంద(గ నియమించి । యక్రూరుభార్యల నాత్మజులను 


తే. నజ్రునకు నప్పగించె; నవ్వాసుదేవు । పొత్రు( డతి వినయంబున. బట్టువజుప 
వారు నిలువక పోయిరి వలచు నెడకు; । దాని విని యూరకుండె బీమానుజుండు. 193 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తక్కటివారిన్‌= తక్కినవారిని; ఇం|ద్రప్రస్థనగరంబునకున్‌+కొని చని= ఇంద్రప్రస్థనగరానికి తీసికొనివెళ్ళి; వజ్రాన్‌= 
వజ్రాడిని; నాథున్‌+కాంగన్‌= ప్రభువుగా; అందున్‌= ఆ నగరంలో; పట్టము+కట్టి= పట్టాభిషేకం చేసి; హస్తి= ఏనుగులను; తురంగ= 
గుర్రాలను; రథంబులన్‌= రథాలను; విభజించి= ఆ మూడు రాజ్యాలకు పంచిపెట్టి; ఆ+మువ్వురకునున్‌= ఆ ముగ్గురికీ; 
సమర్పితంబులు+చేసి= సమర్పించి; ఆ+అయి= ఆయా; బంధులన్‌= బంధువులను; అందున్‌= మృత్తికావతంలో; అందున్‌= 
సరస్వతిలో; అందునున్‌= ఇంద్రప్రస్థంలో; నిలుచునట్టు+ఒందంగన్‌+నియమించి= నివసించేటట్టు తగిన నియామకం చేసి; అక్రూరు 
భార్యలన్‌= అ(క్రూరుడి భార్యలను; ఆత్మజులను= కుమారులను; వజ్రానకున్‌+అప్పగించెన్‌= వజ్రుడికి అప్పగించాడు; 
ఆ+వాసుదేవపౌత్రుండు= ఆ వజ్రుడు; అతి వినయంబునన్‌= అతి వినయంతో; పట్టు+పణుపన్‌= అనునయించి ఉండుమని 
కోరుకొన్నా; వారు; నిలువకపోయిరి= అక్కడ నిలువకుండా వెళ్ళిపోయారు; భీమ+అనుజుండు= అర్జునుడు; దానిన్‌ విని= ఆ 


విషయం తెలిసి; ఊరకుండెన్‌= ఊరుకొన్నాడు. 


తాత్పర్యం: తక్కినవారిని ఇం(ద్రప్రస్థానికి తీసికొనివెళ్ళి. వజ్రుడిని ప్రభువుగా ఆ నగరంలో పట్టంకట్టి ఏనుగులను, 
గుర్రాలను, రథాలను ఆ మూడు రాజ్యాలకు పంచి పెట్టి, ఆ ముగ్గురికీ సమర్పించాడు. ఆయా బంధువులను 
మృత్తికావతంలో, సరస్వతిలో, ఇంద్రప్రస్టంలో ఉండేటట్లు నియామకం చేశాడు. అక్రూరుడి భార్యలను, పిల్లలను వజ్రాడికి 
అప్పగించి వారి క్షేమం చూడు మన్నాడు. వజ్రుడు కూడా ఎంతో వినయంతో వారిని అనునయించి ఉండండని కోరినా 
వారు అక్కడ నిలువకుండా వెళ్ళిపోయారు. ఆ విషయం విన్న అర్జునుడు ఊరుకొన్నాడు. 


అర్జునుడు రామకృష్ణుల నిర్యాణంబును యాదవ స్ర్తీల కెటియగించుట 
(ac) 


క. యాదవకుటుంబముల న । త్యాదరమున నట్లు నిలిపి హలధరుండును దా 
మోదరు(డుC దెగుట వారల । గాదిలి పొలంతులకు. జెప్పంగా. దలంచె మదిన్‌. 194 


ప్రతిపదార్జం: యాదవకుటుంబములన్‌= యాదవుల కుటుంబాలలోని మూడువంశాలవాళ్ళనూ ఒక్కొక్క నగరంలో; 
అతి+ఆదరమునన్‌= మిక్కిలి గౌరవంతో; అట్టు= ఆ విధంగా; నిలిపి= ఉండేటట్టు చేసి (అర్జునుడు); హలధరు(డును= 
బలరాముడూ; దామోదరుండున్‌= కృష్ణుడూ; తెగుట= చనిపోవటాన్ని; వారల= వారి; గాదిలి= ప్రియమైన; పొల(తులకున్‌= 
(స్త్రీలకు (భార్యలకు); చెప్పంగాన్‌= చెప్పాలని; మదిన్‌= మనసులో; తలణెన్‌= ఆలోచించాడు. 


తాత్పర్యం: అట్లా యాదవకుటుంబాలను ఆయా నగరాలలో అతి ప్రేమాభిమానాలతో నిలిపి, అర్జునుడు ఒకనాడు 
బలరామకృష్ణులు మృతినాందిన విషయం వారి ప్రియపత్నులకు చెప్పాలని ఆలోచించాడు. 


చ. తలంచి యతండు మందగతి( దానును నర్దజనోత్కరంబు వా 
రలకడ కేంగి శోకవిధురంబగు చిత్తముతోడ( దారు గా 
నల కటు వోయి పంకరుహనాభుని రాముని రోసి పల్టినం 
బులు భ్రమ సంచరించుటయు బోయ తముం గని యార్ధచిత్తుండై. 195 


ప్రతిపదార్థం: తలణచి= ఆలోచించి; అతండు= అర్జునుడు; మందగతిన్‌= నెమ్మదిగా; తానును; అర్హజన+ఉత్కరంబు= తగినజన 
సమూహంతో కలిసి; వారలకడకున్‌+ఏంగ= వారివద్దకు వెళ్ళి; శోక= దుఃఖంచేత; విధురంబు+అగు= బాధించబడిన; చిత్తముతోడన్‌= 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 675 
మనసులో; తారు= తాము; కానలకున్‌= అడవులలోకి; అటు+పోయి= ఆ విధంగా వెళ్ళి; పంకరుహనాభునిన్‌= శ్రీకృష్ణుడిని; 
రామునిన్‌= బలరాముడిని; రోసి= వెదకుతూ; పల్‌+దినంబులు= చాలా రోజులు; (భ్రమన్‌= (భ్రమలో; సంచరించుటయున్‌= 
తిరుగుతూ ఉండిపోవటమూ; బోయ= ఒక బోయవాడు; తమున్‌+కని= తమనుచూసి; ఆ|ర్రచిత్తుండు+ఐ= ఆ|ర్రమైన చిత్తము 
కలవాడై, కరగిన మనస్సు గలవాడై. 


తాత్సర్యం: అట్లా ఆలోచించి, అర్జునుడు నెమ్మదిగా తాను తగిన జనసముదాయంతో కలిసి వారివద్దకు వెళ్ళి, దుః 
ఖంచేత బాధించబడిన మనసుతో తాము అడవులలోకి ఆ విధంగా వెళ్ళి శ్రీకృష్ణబలరాములను వెదకుతూ చాలా 
రోజులు (భ్రమతో సంచరిస్తూ ఉండిపోవటమూ, చివరికి ఒక బోయవాడు తమను చూచి కనికరించి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


క కందువ చోటికి గొని పో । వం దా రరుగుటయు( జెప్పి వనట గదిరినన్‌ 
డెందము గలంగ గన్నీ। రందంద మొగంబు మీ(ద నగ్గల మురులన్‌. 196 
ప్రతిపదార్థం: కందువ= రహస్యమైన; చోటికిన్‌= ఒక తావునకు; కొనిపోవన్‌= తీసికొనివెళ్ళగా; తారు+అరుగుటయున్‌= తాము 


వెళ్ళటమూ చెప్పి; వనట= దుఃఖం; కదిరినన్‌= కలుగగా; డెందము= హృదయం; కలంగన్‌= కలతపొందగా; కన్నీరు= కంటినీరు; 
అందు+అంద= అక్కడక్కడా; మొగంబుమీందన్‌= ముఖంమీద; అగ్గలము= అధికంగా; ఉరులన్‌= (ప్రవహించగా. 


తాత్సర్యం: రహస్యమైన ఒకతావునకు తీసికొని వెళ్ళగా తాము వెళ్ళటమూ చెప్పాడు. అతడికి దుఃఖం అతిశయించింది. 
హృదయం కలతబారింది. కంటినీరు మొగం మీద అక్కడక్కడా ప్రవహించటం మొదలయింది. అప్పుడు(తరువాతి 
పద్యంతో అన్వయం) 


సీ, తలవాంచి యేమియు. బలుకక యప్పార్టు(। డున్న నయ్యువిదలు వెన్ను! డూర్ధ్వ 
గతి కే6గు టెలి(గి శోకము మూర్తులొందిన । తెబిగున( బొగిలియు ధీరభావ 
మాత్మల నెలకొన్న నన్న! నీవింతేల । యడలెదు? కాలపర్యయము నుడుప 
వశమె యెవ్వరికిని? వార్తలకొటి(త జె। ప్పుము మాకు ననుడు నప్పుణ్యచరితు. 


ఆ. 'డడవిలోన మేము తడసిన దినముల । న్నియు గణించి యంబునిధి పురంబు 
రేపకడయ ముంచు నేపాట నిమ్మెయి । వచ్చు నెడరు దల(గువార మొక్కొ! 197 


ప్రతిపదార్థం: తల+వాంచి= తలవంచి; ఏమియున్‌+పలుకక= ఏమీ మాటాడకుండా; ఆ+పార్టుడు+ఉన్నన్‌= అర్జును డుండగా; 
ఆ+ఉవిదలు= ఆ స్రీలు; వెన్నుండు= విష్ణుడు (శ్రీకృష్ణుడు); ఊర్చ్వగతికిన్‌= ఊర్ష్యలోకాలకు; ఏగుట+ఎటీ(గి= వెళ్ళిపోవటం 
గుర్తించి; శోకము= శోకం; మూర్తులు+ఒందిన= మూర్తీభవించిన; తెజుంగునన్‌= విధంగా; పొగిలియున్‌= దుఃఖించి కూడా; 
ధీరభావము= ధైర్యం; ఆత్మలన్‌= ఆత్మలలో; నెలకొన్నన్‌= నెలకొనగా; అన్న= నాయనా!; నీవు+ఇంత+ఏల+అడలెదు?= నీవింతగా 
ఎందుకు దుఃఖిస్తావు?; కాలపర్యయమున్‌= కాలవైపరీత్యాన్ని; ఉడుపన్‌= మాన్పటానికి; ఎవ్వరికిని= ఎవ్వరికైనా; వశమె?= 
సాధ్యమవుతుందా?; వార్తల కొట(త= తక్కిన విషయాలు; మాకున్‌+చెప్పుము; అనుడున్‌= అనగా; ఆ+పుణ్యచరితుండు= ఆ 
పుణ్యచరిత్ర కలిగిన అర్జునుడు; అడవిలోనన్‌= అడవిలో; మేము= మేము; తడసిన= తిరుగుతూ ఆలస్యం చేసిన; దినములు= 
దినాలు; అన్నియున్‌+గణించి= అన్నీ లెక్కించి; అంబునిధి= సముద్రం; పురంబు= నగరాన్ని; రేపకడయ= రేపే; ముంచున్‌= 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 
ముంచివేస్తుంది; ఏ పాటన్‌= ఏ రీతిగా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; వచ్చు+ఎడరు= వస్తున్న ఆపదను; తల(గువారము+ఒక్కొ!= 
తొలగించుకొనగలమో! 


తాత్సర్యం: అర్జునుడు తలవంచి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆ (స్రీలకు శ్రీకృష్ణుడు పరమపదించాడని 
అర్ధమయిపోయింది. శోకం మూర్తీభవించిన విధంగా దుఃఖించారు. అయినా ధైర్యం మనసులలో ఏర్పడగా, అర్జునుడితో 
ఇట్టా అన్నారు.” 'నాయనా! నీ వింతగా ఎందుకు దుఃఖిస్తావు? కాలం ఎదురు తిరిగినప్పుడు ఎవరు ఆపగలరు? తక్కిన 
విషయాలు చెప్పుము” అని వారనగా అర్జునుడు 'మేము అట్లా అడవిలో బలరామకృష్ణులను వెదకుతూ కడచిపోయిన 
రోజులను అన్నీ లెక్కించి, సముద్రం నగరాన్ని రేపే ముంచివేస్తుంది. ఇట్లా వస్తున్న ఆపదను ఏ ఉపాయంతో 
తొలగించుకొనగలమో! (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: శ్రీకృష్ణుడి భార్యలు, బలరాముడి సతులు ఎంత సంయమనం కలిగినవారో ఈ సందర్భం నిరూపిస్తున్నది. అప్పటికి 
వారు బాగా వయసు చెల్లినవారు కూడా. అందుకే వారు అర్జునుడిని ఓదార్చారు. 


చ. అను తలంపాత్మనొందుటయు నప్పటి కద్దెస మీకు నెల్ల జె 
ప్పెన నుచితంపు భంగులకు. బెద్దయు. బ్రొద్దు చనంగ నప్పురం 
బున6ం గల విప్రముఖ్యజనముల్‌ పయనంబున కరమైన వ 
ర్రన మొనరింపలేమి జలరాశి మునుంగుదు రట్లు గావునన్‌. 198 


ప్రతిపదార్థం: అను= అన్నటువంటి; తలపు= ఆలోచన; ఆత్మన్‌+ఒందుటయున్‌= మనసులో రాగా; అప్పటికిన్‌= అప్పుడే; 
ఆ+దెసన్‌= ఆ దుస్‌స్టితిని; మీకున్‌+ఎల్లన్‌+చెప్పినన్‌= మీకంతా చెప్పితే; ఉచితంపు+భంగులకున్‌= ఉచితమైన కార్యాలకు; 
పెద్దయున్‌+(ప్రొద్దు= చాలా సమయం; చనంగన్‌= జరిగిపోతే; ఆ+పురంబునన్‌+కల= ద్యారకలో ఉన్న; విప్రముఖ్య జనముల్‌= 
బ్రాహ్మణులు మొదలైన జనులు; పయనంబునకున్‌= ప్రయాణానికి; అర్హమైన= తగిన; వర్తనము= పనులను; ఒనరింపన్‌+లేమిన్‌= 
చేయలేకపోవటంవలన; జలరాశిన్‌= సము(ద్రంలో; మునుంగుదురు= మునిగిపోతారు; అట్లు+కావునన్‌= అందుచేత. 


తాత్సర్యం: అన్నటువంటి ఆలోచన మనసులో రాగా అప్పుడే ఆ దుస్‌స్థితిని మీకంతా చెప్పితే మీరు మీరు చేయవలసిన 
కార్యక్రమాలకు చాలా సమయం గడిచిపోతే ద్యారకానగరంలోని బ్రాహ్మణాదులు ఆ పనులలో ఉండిపోయి, ప్రయాణానికి 
తగిన సన్నాహాలు చేసికొనలేకపోవటంవలన సముద్రంలో మునిగిపోతారు. అందువలన (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఉచితంపు భంగులు= ఓదార్భటం, సహగమనానికి సిద్దపడితే దానికి తగిన ఏర్పాట్లు చేయటం - ఇత్యాదులు. 


చ. హరికిని రామదేవునకు నర్దనిధానము లాచరించి యె 
వ్వరికిని జెప్ప కెల్ల పరివారము. బౌరులు సామజాదులున్‌ 
సరకులు నాయితంబు లగు సంఘటనం బొనరించి నాంటికిం 


గర మవధానయిక్తి సమకట్టితి నెవ్వగతో. బ్రయాణమున్‌. 199 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 677 


ప్రతిపదార్థం: హరికినిన్‌= శ్రీకృష్ణుడికి; రామదేవునకున్‌= బలరాముడికి; అర్హవిధానములు= అర్హమైన విధులు; ఆచరించి= చేసి; 
ఎవ్వరికినిన్‌+చెప్పక= ఎవరికీ చెప్పకుండా; ఎల్లపరివారమున్‌= పరివారాన్నంతటినీ; పౌరులున్‌= (ప్రజలును; సామజ+ఆదులున్‌= 
ఏనుగులు మొదలైనవాటిని; సరకులున్‌= సామానులూ; ఆయితంబులు+అగు= సిద్ధమయ్యే; సంఘటనంబు= సన్నాహం; ఒనరించి= 
చేసి; నాంటికిన్‌= ఆ రోజుకే; కరము= మిక్కిలి; అవధానయుక్తిన్‌= ఏకాగ్రతతో; నెవ్వగతోన్‌= నిండుబాధతో; ప్రయాణమున్‌= 


ప్రయాణాన్ని; సమకట్టితిన్‌= ఏర్పాటుచేశారు. 


తాత్సర్యం: శ్రీకృష్ణబలరాములకు తగిన ఉత్తర క్రియలను చేసి, ఎవ్వరికీ చెప్పుకుండా పరివారాన్ని, ప్రజలను, ఏనుగులు 
మొదలైనవాటిని, ఇతర సంభారాలను, ప్రయాణానికి సిద్దమయ్యేరీతిలో సన్నాహం చేసి, ఆ రోజే మిక్కిలి ఏకాగ్రతతో 
నిండుబాధతో ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. 


తే.  విను(డు యాదవభామినీవృద్దబాల । జనుల నందటి నుచితవర్తనముతోడ( 
బ్రొద్దువొడువక ముందర పురజనప్ర । యుతముగాం బురి వెలువరించితి( గడంగి. 200 
ప్రతిపదార్థం: వినుడు= ఇంకా వినండి; యాదవభామినీ= యాదవస్తీలను; వృద్ద= వృద్దులను; బాల జనులన్‌+అందణన్‌= 


బాలురందరినీ; ఉచితవర్తనముతోడన్‌= తగినరీతిలో; ప్రొద్దు+పొడువక ముందరన్‌= ఉదయం కాకముందే; పురజన ప్రయుతముగాన్‌= 
పురజనులతో సహా; పురిన్‌= నగరమునుండి; కడంగి= (ప్రయత్నించి; వెలువరించితిన్‌= బయటకు వచ్చేటట్టు చేశాను. 


తాత్సర్యం: ఇంతేకాదు; యాదవపస్త్రీ బాల, వృద్దులను తగిన రీతిలో ఉదయం కాకముందే పురజనులతో సహా అందరినీ 
ద్యారకనుండి బయటపడేటట్టు చేశాను. 


నిశేషం: దేశంకోసం, (ప్రజల సంక్షేమం కోసం కులాచారాలను కూడా త్యాగం చేయాలన్న సందేశం ఈ సందర్భంలో గర్భితంగా 
ఉన్నది. అందుకే అర్జునుడు తరువాత ఇట్లా చెప్పుతున్నాడు. 


ఆ. దానంజేసి మీరు నేనును బ్రయ్యు( బా । పంబు లేక వెడలంబడితి; మిదియ 

తల్లులార! కరము తప్పయి తోంచుట । నుల్ల మల6త పేర్మి నురియుచుండు. 201 
ప్రతిపదార్థం: తల్గులార!= ఓ మాతృస్వరూపులారా!; దానన్‌+చేసి= అందువలన; మీరు, నేనున్‌= మీరూ, నేనూ; ప్రయ్యున్‌= 
నిందా; పాపంబు= పాపం; లేక= లేకుండా; వెడలన్‌+పడితిమి= బయటపడ్డాం; ఇది+అ= ఇదే; కరము= మిక్కిలి; తప్పు+అయి= 
తప్పుగా; తోయటన్‌= తోచటంవలన; ఉల్లము= హృదయం; అలంతన్‌= బాధతో; పేర్మిన్‌= మిక్కిలిగా; ఉరియుచున్‌+ఉండున్‌= 
అలమటిస్తున్నది. 


తాత్సర్యం: ఓ తల్లులారా! ఇట్టా చేయటంవలన నేను, మీరు అపనిందనుండి, పాపం నుండి బయటపడ్డాము. ఇదే 
చాలా పెద్ద తప్పుగా తోచి, నా హృదయం బాధతో మిక్కిలిగా అలమటిస్తున్నది. 


క  విను౭డీ తప్పున దోషము । దనుకక యుండంగ నన్ను దయతో. జూడుం' 
డనుచు నిలంజాంగి మైక్కినం। గని యందటు నెత్తి యతని గారవ మెసంగన్‌. 202 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వినుండు= వినండి; ఈ తప్పునన్‌= ఈ తప్పులో; దోషము= పాపం; తనుకక= అంటక; ఉండంగన్‌= ఉండేటట్టు; 
నన్నున్‌= నన్ను; దయతోన్‌= దయతో; చూడుండు= చూడండి; అనుచున్‌= అంటూ; ఇలన్‌+చా(గి= నేలపై దండాకారంగా 
వ్రాలి; మొక్కినన్‌= మొక్కగా; కని= చూచి; అందజన్‌= ఆ (స్త్రీలందరూ; అతనిన్‌= అర్జునుడిని; ఎత్తి= పైకిఎత్తి; గారవము= 
గౌరవం; ఎస(గన్‌= అతిశయించగా. 


తాత్సర్యం: బాగా ఆలోచించండి. నేను చేసిన ఈ తప్పులో పాపం అంటకుండా నన్ను దయతో చూడండి” అంటూ 
నేలమీద వాలి వారికి సాష్టాంగనమస్కారం చేశాడు. అది చూసి ఆ (స్ర్తీలకు అతడిపై గౌరవం ఇనుమడించింది. ప్రేమతో 
అతడిని పైకి లేవనెత్తారు. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఎంత పెద్ద తప్పుకైనా 'దండం'” పెద్ద ప్రాయళ్ళిత్తంగా మన భారతీయ సంప్రదాయం చెప్పుతుంది. పశ్చాత్తాపంతో పెద్దల 


యెడ గౌరవంగా చేసే “ప్రణిపాతం' తప్ప ఇది కేవలం సభ్యతకోసం చేసేదికాదు. 


క. ఊరార్చి 'యింక నుచితా । చారంబులు నడపుటయ యిచట గృత్యము; దు 
ర్వారం బగు విధిచేంతకు । నేరికి నడ్డపడవశమె? యేల యలందురన్‌? 203 


ప్రతిపదార్థం: ఊరార్చి= ఓదార్చి; ఇంకన్‌= ఇక; ఉచిత+ఆచారంబులు= తగిన కార్యాలు; నడపుట+అ= చేయటమే; ఇచటన్‌= 
ఇప్పుడు; కృత్యము= చేయదగినది; దుర్‌+వారంబు+అగు= వారించటానికి వీలులేని; విధిచేంతకున్‌= విధి చేష్టకు; ఏరికిన్‌= 
ఎవరికైనా; అడ్డపడన్‌+వశమె?= అడ్డుపడటానికి వీలవుతుందా?; అలందురన్‌= క్షోభపడటం; ఏల?= ఎందుకు?; 


తాత్పర్యం: వారు అర్జునుడిని ఓదార్చి, 'ఇక చేయదగిన కార్యాలను చేయటమే తగిన పని. వారించటానికి వీలులేని 
విధిచేష్టకు అడ్డుపడటానికి ఎవరికైనా వీలవుతుందా! క్షోభపడటం ఎందుకు?” 


విశేషం: భారతీయుల జీవితంలో వైయక్తికమైన దుఃఖంకన్నా సంప్రదాయం ఎంత (ప్రధానమో నిరూపించేది కర్మకాండ. ఈ 
యాదవస్తీలు కర్మయోగినులు. అందుకే విషాదాన్ని అతిక్రమించారు. 


రుక్మిణీదేవి మొదలగు కృష్ణభార్య లగ్నిప్రవేశము చేయుట (సం.16-8-71) 


(ఈక 


అని పల్కిరప్పిండునందు రుక్షిణియు జాం । బవతియులోనగు పద్మముఖులు 

గొందటు గోరిరి కురునాథ! యనుమర । ణమునకు బంధుజనంబులెల్ల 

శోకార్తులై రోదనాకులత్వము నొంది । రనుమృతికలనకు నమరియున్న 

యా బలదేవ మురాంతక మహిషుల । కతి విభవం బైన యానకల్ప 

తే. నంబు నాకల్పరచనంబు నడపి నరు(డు। చందనాగురుమయచితాసంవిధాన 

మాచరించి యర్దప్రకారాగ్ని విధి యొ । నర్దె మహనీయవిప్రజనంబు( బనిచి. 204 


ప్రతిపదార్థం: కురునాథ!= రాజా!; అని= ఈ విధంగా; పల్కిరి= చెప్పారు; ఆ+పిండునందున్‌= ఆ స్త్రీల గుంపులో; రుక్మిణియున్‌= 
రుక్మిణీ; జాంబవతియున్‌= జాంబవతీ; లోనగు= మొదలైన; పద్మముఖులు= కమలముఖులు (స్త్రీలు); కొందణు= కొంతమంది; 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 679 


అనుమరణమునకున్‌= సహగమనానికి; కోరిరి= కోరుకొన్నారు; బంధుజనంబులు+ఎల్లన్‌= బంధువులంతా; శోక= శోకంచేత; 
ఆర్తులు+ఐ= వ్యథితులై; రోదన= ఏడ్పుచేత; ఆకులత్వమున్‌= క్షోభ; ఒందిరి= పొందారు; అనుమృతి= సహగమనం; కలనకున్‌= 
చేయటానికి; అమరి+ఉన్న= సిద్దంగా ఉన్న; ఆ బలదేవ= ఆ బలరామ; ముర+అంతక= కృష్ణుల; మహిషులకున్‌= రాణులకు; 
అతివిభవంబు+ఐన= వైభవోపేతంగా; యానకల్పనంబున్‌= పల్లకీని ఏర్పాటు చేయటం; ఆకల్పరచనంబున్‌= వేషభూషణాలను 
అలంకరించటం; నడపి= చేసి; నరుండు= అర్జునుడు; చందన+అగురుమయ= మంచిగంధపు చెక్కలతోనూ, అవురుగడ్డితోనూ 
తయారుచేసిన; చితా= చితాన్నిని; సంవిధానము= ఏర్పరచటం; ఆచరించి= చేసి; అర్హప్రకార తగినవిధంగా; అగ్నివిధిన్‌= 
అగ్నికార్యాన్ని; మహనీయ= పూజ్యులైన; విప్రజనంబున్‌= బ్రాహ్మాణజనులను; పనిచి= పంపి; ఒనర్చెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఈ విధంగా యాదవాంగనలు చెప్పారు. వారిలో రుక్మిణి, జాంబవతి మొదలైన స్త్రీలు సహగమనం చేస్తా 
మన్నారు. బంధువు లంతా శోకంతో వ్యథను పొందారు. ఏడ్చిఏడ్భి క్షోభపడ్డారు. సహగమనం చేయటానికి సిద్దంగా 
ఉన్న ఆ పట్టపురాణులకు అతివైభవంతో పల్లకీలు ఏర్పాటుచేసి, వస్రభూషణాలంకారాలు చేయించి, అర్జునుడు మంచి 
గంధపు చెక్కలతోనూ, అవురుగడ్డితోనూ చితాగ్నిని ఏర్పరిచి, మహనీయులైన పురోహితులను పంపి, అగ్నికార్యం 
నిర్వహించాడు. 


క. విను సత్యభామలోనగు । వనితాజను లధిక నియతి వనములకు( దపం 
బొనరింప. బూని కొందటు । చని రవ్విధమున నలుప్తసత్కర్హుందై. 205 


ప్రతిపదార్థం: విను= రాజా! వినుము!; సత్యభామలోనగు= సత్యభామ మొదలైన; వనితాజనులు= స్త్రీలు; కొందటు= కొంతమంది; 
అధికనియతిన్‌= తీవ్రమైన నియమంతో; వనములకున్‌= అడవులకు; తపంబు+ఒనరింపన్‌+పూని= తపస్సు చేయటానికి పూనుకొని; 
చనిరి= వెళ్ళారు; ఆ+విధమునన్‌= ఆ విధంగా (నరుడు); అలుప్త= లోపంరాని; సత్‌+కర్ముండు+ఐ= విధి ప్రయుక్త కర్మ 


కలిగినవాడై. 


తాత్సర్యం: సత్యభామ మొదలైన స్త్రీలు కొంతమంది తీవ్రనియమంతో అడవులలో తపస్సు చేయటానికి నిశ్చయించుకొని 
వెళ్ళిపోయారు. ఇట్లా అర్జునుడు ఏ లోపమూ రాకుండా విధిప్రయుక్తకర్మను ఆచరించాడు. తరువాత- (తరువాతి 
పద్యంతో అన్వయం). 


తే. అఖిలబంధు జనంబుల నాప్రజనుల । నర్దవాక్యప్రయుక్తి నూరార్చి యుచిత 
మార నామంత్రితుల( జేసి యశ్రు లురుల(। బోయె నా క్రీడి సాత్యవతేయుగుటిచి. 206 


ప్రతిపదార్థం: అఖిలబంధుజనంబులన్‌= బంధువులందరినీ; ఆప్తజనులన్‌= స్నేహితులను; అర్హవాక్యప్రయుక్షిన్‌= వారివారికి 
తగిన మాటలతో; ఊరార్భి= ఓదార్చి; ఉచితము+ఆరన్‌= తగిన విధంగా; ఆమం(త్రితులన్‌+చేసి= వీడ్కొని; అశ్రులు+ఉరులన్‌= 
కన్నీరు కారగా; ఆ క్రీడి= ఆ కిరీటి (అర్జునుడు); సాత్యవతేయున్‌+గుజిచి= సాత్యవతేయుడైన వ్యాసుడి వద్దకు; పోయెన్‌= 


వెళ్ళాడు. 


తాత్పర్యం: బంధుమిత్రులను తగిన విధంగా వీడ్కొని, కంటతడి పెట్టుకొని, అర్జునుడు వ్యాసుడి వద్దకు వెళ్ళాడు. 


680 శ్రీమదాంధ్ర మహాభారతము 
అర్జ్హునుండు వేదవ్యాసునొద్దకు( బోయి యాదవక్షయంబు చెప్పుట (సం.16-9-1) 


(ఈక 


పోయి మరున్నదిపొంత యాశ్రమమున । నర్దాసనమున నేకాంతనిరతి 
నాసీను(డై యున్న యమ్మహాత్మునింగని | యత్యంతభక్తిసాష్టాంగవినతి 
యాచరించిన( జూచి యమ్మహనీయ వి । ద్యానిధి సేరంగ నతని బిలిచి 
తన సమీపంబున నునిచి తద్వదనమ్ము( । గనుంగొని ని న్నెబుగంగ రాదు 


తే. వెడమొగం బైన దిదియేను విజయ! యెట్ట । కేల కెటి(గితి నిదియేమి? కినుకవొడమి 
వధమునకు నయోగ్యుండగువాని( జంపి । తే? పరాజితుండైతె? నీ తెజంగు సెపుమ.' 207 


ప్రతిపదార్థం: పోయి= వెళ్ళి; మరుత్‌+నది= ఆకాశగంగ; పొంత= సమీపంలో; ఆ(శ్రమమునన్‌= ఆశ్రమంలో; అర్హ+ఆసనమునన్‌= 
తగిన ఆసనంలో; ఏకాంతనిరతిన్‌= ఏకాంతంలో ఆసక్తితో; ఆసీనుండు+ఐ ఉన్న= ఆసీనుడుగా ఉన్న; ఆ+మహాత్మునిన్‌+కని= 
ఆ మహాత్ముడిని చూచి; అత్యంతభక్తిన్‌= మిక్కిలి భక్తితో; సాష్ట్రాంగవినతి= సాష్టాంగ నమస్కారం; ఆచరించినన్‌= చేయగా; 
చూచి; ఆ+మహనీయ విద్యానిధి= ఆ గొప్ప విద్యానిధి (బ్రహ్మవిద్యావేత్త); అతనిన్‌= అర్జునుడిని; చేరంగన్‌= రమ్మని; పిలిచి; తన 
సమీపంబునన్‌= తన దగ్గర; ఉనిచి= ఉంచికొని; తద్‌+వదనమ్మున్‌= అతడి ముఖాన్ని; కనుంగొని= చూచి; విజయ!= అర్షునా!; 
నిన్నున్‌+ఎయిగంగన్‌+రాదు= నీవు ఎందుకిట్లా ఉన్నావో తెలియటంలేదు; వెడమొగంబు+అయినది= ముఖం వికారంగా 
మారిపోయింది; ఇది= ఈ విషయం; ఏను= నేను; ఎట్టకేలకున్‌= చివరికి; ఎటింగితిన్‌= గుర్తించాను; ఇది ఏమి!= ఎందుకిట్టా!; 
కినుక+పొడమి= కోపం పుట్టి; వధమునకున్‌= చంపటానికి; అయోగ్యుండు+అగువానిన్‌= అర్హుడు కానివాడిని; చంపితే?= చంపావా?; 


పరాజితు(డు+ఐతె?= ఓడించబడ్డావా?; నీ తెజంగు= నీ పరిస్థితి; చెపుమ= చెప్పుము. 


తాత్సర్యం: అట్టావెళ్ళి అర్జునుడు ఆకాశగంగ ప్రాంతంలో ఒక కుటీరంలో ఉచితాసనంలో ఏకాంతాభిలాషతో కూర్చున్న 
ఆ మహాత్ముడిని చూచి, మిక్కిలి భక్తితో సాష్ట్రాంగనమస్కారం చేశాడు. ఆ బ్రహ్మవిద్యానిధి అర్జునుడి సమీపానికి 
రమ్మని కూర్చుండబెట్టుకొని, అతడి ముఖాన్ని చూచి, 'అర్జునా! నీవు వెందుకిట్టా ఉన్నావో తెలియదు. ముఖం వికారంగా 
మారిపోయింది. ఇది నేను ఇంతసేపటికి గుర్తించాను. ఇది ఏమిటి? కోపం వచ్చి చంపటానికి అర్హుడు కానివాడిని 
చంపావా? లేక యుద్దంలో ఓడిపోయావా? నీ పరిస్థితి ఏమిటో చెప్పుము. 


చ. అనవుడు నాతండిట్టు లను నమ్మహితాత్మునితోడ( బద్మ లో 

చనుండు నవాంబుదప్రతిమ చారుతనూలసితుండు దేవకీ 

తనయుడు రామదేవుండును దానును మేను దొబంగిపోయె నే 

మనంగల? దెల్ల యాదవులు నాఅడి బోయిరి సంయమీశ్వరా! 208 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అడుగగా; అత(డు= అర్జునుడు; ఆ+మహిత+ఆత్ముని తోడన్‌= ఆ మహాత్ముడైన వ్యాసమహర్షితో; 
(ఇట్లా అన్నాడు); సంయమి+ఈశ్వరా!= బుషిశ్రేష్టుడా!; పద్మలోచనుండు= కమలనేత్రుడు; నవ+అంబుద+(ప్రతిమ= కొత్తమేఘానికి 
దీటైన; చారు= అందమైన; తనూలసితుండు= దేహ(ప్రకాశం కలవాడు; దేవకీ తనయుండున్‌= దేవకీపుత్రుడును; రామదేవుం 


డునున్‌= బలరాముడూ; తానునున్‌= తానుకూడా; మేనున్‌= దేహాన్ని; తొజంగిపోయెన్‌= విడిచిపోయాడు; ఏమనన్‌+కలదు?= 
చెప్పటానికి ఏముంది?; ఎల్ల యాదవులు= యాదవులందరూ; ఆజడిన్‌+పోయిరి= నశించిపోయారు. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 681 
తాత్పర్యం: అని అడుగగా అర్జునుడు ఆ మహాత్ముడితో ఇట్టా అన్నాడు; 'బుషీశ్వరా! పద్మపత్రనేత్రుడు, నీలమేఘానికి 
దీటైన శరీరకాంతి కలిగినవాడు, దేవకీతనయుడు అయిన శ్రీకృష్ణుడు, బలరాముడు తనువులు వదలిపెట్టారు. ఏమి 
చెప్పను? యాదవులంతా నశించిపోయారు. 


క. మహితాయుధ సంప్రహతులు । సహించు దృఢదేహధృతుల సడిసన్న మహో 

తృహనులు యాదవవీరులు । నిహతు లయిరి తుంగలను మనీషిప్రవరా! 209 
ప్రతిపదార్థం: మనీషిప్రవరా!= (పండిత బుద్దిమంతులలో) ్రేష్టుడా!; మహిత= గొప్ప; ఆయుధ= ఆయుధాల; సంప్రహతులు= 
దెబ్బలు; సహించు= సహించేటటువంటి; దృఢ= గట్టి; దేహధృతులన్‌= దేహ దార్భ్యాలతో; సడిసన్న= |ప్రసిద్దినొందిన; మహా+ఉత్‌+ 
సహనులు= చాలా ఉత్సాహం గలవారు; (అయిన) యాదవవీరులు= యాదవులు; తుంగలను= తుంగపరకలతో; 
నిహతులు+అయిరి= చచ్చారు. 
తాత్సర్యం: గొప్ప గొప్ప ఆయుధాల దెబ్బలు సహించేటటువంటి గట్టి దేహ దార్భ్యాలతో ప్రసిద్ది నొందిన మహా 
సహనశక్తి ఉన్న యాదవవీరులు తుంగపరకలతో చనిపోయారు. పండిత శ్రేష్టుడా! దీనిని ఏమనాలి? 


నిశేషం: వ్యాసుడిని 'మనీషి ప్రవరా! అన్న సంబోధనతో పిలవటంలో చాలా ఆంతర్యం ఉన్నది. అర్జునుడు వచ్చినది యాదవనాశనం 
ఎందుకు జరిగింది? కృష్ణుడు చనిపోవటమేమిటి? తాను బోయల చేత చిక్కటమేమిటి? ఇట్టాంటి ప్రశ్నలతో, దానిని చెప్పగలవాడు 
'మనీషి. వారిలో శ్రేష్టుడు 'వ్యాసుడు”. 


తే. అట్లు రామకృష్ణులు సర్వయాదవులును । దెగిన( జిత్తంబు పొగులంగ మగువపిండు 
బాలవృద్దులం గొనిరాంగం బథమునందు । నన్ను బోయలు దా(కిన నగుచు నేను. 210 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; రామకృష్ణులున్‌= బలరామకృష్ణులు; సర్వయాదవులునున్‌= యాదవులందరూ; తెగినన్‌= చనిపోగా; 
చిత్తంబు= మనస్సు; పొగులంగన్‌= వ్యథపడగా; మగువపిండున్‌= యాదవ'స్రీలను; బాలవృద్దులన్‌= పిల్లలను, ముసలివారిని; కొనిరాం 
గన్‌= వెంట తీసికొని రాగా; పథమునందున్‌= దారిలో; నన్నున్‌= నన్ను; బోయలు= కిరాతులు; తాంకినన్‌= ఎదుర్కొనగా; నేను= 
నేను; నగుచున్‌= నవ్వుతూ (తరువాతి పద్యంతో అన్వయం). 
° “ అడ 4“ ర్త్‌ 

తాత్పర్యం: ఆ విధంగా బలరామకృష్ణులు, సర్వయాదవులు చనిపోగా మనసు వ్యథచెంది యాదవ గస్తిబాలవృద్దులను 
వెంట తీసికొని వస్తుండగా దారిలో నన్ను బోయలు ఎదిరించారు. అప్పుడు నేను నవ్వుతూ. 
చ. ఘనతరబాహుశక్తియును గాండివశక్తియు న స్త్రశక్తియు 

న్మనమున నచ్చి యప్టు మునినాథ । కడంగితి నెట్టకేల క 

ద్దనువు గుణంబుం గూర్జితి; నుదగ్రత బాహుల లేకయుండె న 

స్రనికరమంత్రతంత్రములు సంసృతి. బొందవ యేమి సెప్పుదున్‌? 211 


ప్రతిపదార్థం: మునినాథ!= మునులలో (శ్రేష్ణడా!; ఘనతర= మిక్కిలి గొప్పదైన; బాహుశక్తియునున్‌= బాహుబలమూ; 
గాండివశక్తియున్‌= గాండివధనుస్సు శక్తీ; అస్త్రశక్తియున్‌= అస్రశక్తీ; మనమునన్‌= మనసులో; నచ్చి= జ్ఞాపకం ఏర్పడి; అఫ్హు= 


682 శ్రీమదాంధ్ర మహాభారతము 


అప్పుడు; (నేను); కడంగితిన్‌= యుద్దం చేయబూనుకొన్నాను; ఎట్టకేలకున్‌= ఎట్టాగో; ఆ+ధనువుగుణంబున్‌+కూర్చితిన్‌= 
ధనువునకు అల్లైత్రాడును సంధించాను; బాహులన్‌= బాహువులలో; ఉద(గ్రత= ఉద్దతి; లేక+ఉండెన్‌= లేకుండా ఉండింది; 
అ'(స్తనికర= అ(స్రసముదాయానికి సంబంధించిన; మంత్ర తంత్రములు= మంతతం(త్రాలు; సంస్కృతిన్‌= గుర్తులోకి; పొందవ= 


రావయ్యెను; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పను? 


తాత్పర్యం: ముని శ్రేష్టా! మిక్కిలి గొప్పదైన నా బాహుబలమూ, గాండీవశక్తీ మనసులో స్ఫురించాయి: వాటి భరోసాతో 
యుద్దం చేయబూనాను. ఎట్లాగో ఆ బాణానికి అల్లైత్రాటిని సంధించాను. కాని బాహువులలో ఉద్దతి లేకుండా పోయింది. 
అ(స్తసముదాయానికి సంబంధించిన మంత్రతంత్రాలు ఏవీ గుర్తుకు రావటంలేదు ఏమి చెప్పను? 


కు బోయల సంహృతికి. బ్రకృతి। సాయకసంపాతనములు సాలవె? యని యే 

నేయం దొడంగ దొనలు చెనంటు । లై యుండె; నొకండు జేయునది లే దయ్యెన్‌. 212 
ప్రతిపదార్థం: బోయల= ఆ బోయల యొక్క; సంహృతికిన్‌= సంహారానికి; ప్రకృతి= సహజమైన; సాయక= బాణాలు; 
సంపాతనములు= వేయటం; చాలవె?= చాలవా?; అని; ఏను; ఏయన్‌+తొడ(గన్‌= వేయటం మొదలుపెట్టగా; దొనలు= అమ్ముల 
పొదులు; చెన(టులు+ఐ+ఉండెన్‌= వ్యర్థం అయ్యాయి; ఒకండున్‌= ఒకడినికూడా; చేయునది= చేయటానికి; లేదు+అయ్యెన్‌= 
ఏమీ లేకపోయింది. 
తాత్సర్యం: ఆ బోయలను చంపటానికి సహజమైన బాణాలు (మంత్రంతో సంబంధం లేనివి) ప్రయోగిస్తే చాలదా? 
అనుకొని నేను వేయటం మొదలు పెట్టాను. చిత్రంగా అమ్ముల పొదులు వ్యర్థం అయిపోయాయి. నేను ఒకడినికూడా 
ఏమీ చేయలేకపోయాను. 


క. నెవ్వగయు నచ్చెరువు మది । నివ్వటిలంగ నప్పు డేను నివ్వెజిపడితిన్‌ 
జివ్వన ముసరి కిరాతులు । క్రొవ్వెసకం బెసంగం జూఅగొని రజ్జనులన్‌. 213 
ప్రతిపదార్థం: నెజ+వగయున్‌= నిండుబాధా; అచ్చెరువున్‌= ఆశ్చర్యమూ; మదిన్‌= మనసులో; నివ్వటిలంగన్‌= అతిశయించగా; 


అప్పుడు= ఆ సమయంలో; ఏను= నేను; నిండు+వెజ= నిశ్చేష్టతను; పడితిన్‌= పొందాను; చివ్వనన్‌= శీఘ్రంగా; కిరాతులు= 
బోయలు; ముసరి= చుట్టుకొని; (క్రొవ్వు+ఎసకంబు+ఎసంగన్‌= గర్వం అతిశయించగా విజృంభణతో; ఆ+జనులన్‌= ఆ యాదవులను; 


చూటబగొనిరి= దోచుకొన్నారు. 


తాత్సర్యం: నా మనసులో చాలా బాధా, ఆశ్చర్యమూ కలిగాయి. ఆ సమయంలో నేను నిశ్చేష్టుడ నయ్యాను. ఆ 
బోయలు వెంటనే ఆ యాదవసమూహాన్ని చుట్టుకొని, గర్వితులై వారిని అతివిజృంభణతో దోచుకొన్నారు. 


ఆ. చాపదండ నిహతి నోపిన భంగింగి । రాతకోటి నాంగి రామకృష్ణ 
వల్లభాదు లైన వనితల గొందటి । వృద్దబాలకులను వెరవుతోడ. 214 


ప్రతిపదార్థం: చాపదండ నిహతిన్‌= ఆ బాణందెబ్బతో; ఓపిన భంగిన్‌= నాకు చేతనైనంత; కిరాతకోటిన్‌= ఆ బోయలను; ఆంగి= 
ఆపి; రామకృష్ణ వల్లభాదులు+ఐన= బలరామకృష్ణుల భార్యలు మొదలైన; వనితలన్‌= (స్త్రీలను; కొందజన్‌= కొందరినీ; వృద్ద 
బాలకులను= ముసలివారినీ, పిల్లలను; వెరవుతోడన్‌= ఉపాయంతో. 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 683 


తాత్పర్యం: అంత నేను నా గాండీవంతో వారిని నాకు చేతనైనంత వరకు మోది వారిని ఆపి, బలరామకృష్ణుల 
భార్యలు మొదలైన కొంతమంది స్త్రీలను, వృద్దబాలకులను ఉపాయంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


క. కాచికొని వచ్చి తగ నా। నేచిన య ట్లచట నచట నిలిపితి మునినా 
థా! చేటును భంగంబును । నై చిత్తము శోకమునకు నగ్గం బయ్యెన్‌. 215 


ప్రతిపదార్థం: కాచికొని= రక్షించుకొని; వచ్చి= తిరిగివచ్చి; తగన్‌= తగినట్టుగా; నా నేచినఅట్టు= నేను నేర్చినట్టు;: అచటన్‌+అచటన్‌= 
అక్కడక్కడా; నిలిపితిన్‌= నిలిపాను; మునినాథా!= ఓ మహర్షీ! (ఇందువలన); చేటును= ఆపద; భంగంబును= ఓటమి; ఐ= 
పొంది; చిత్తము= మనసు; శోకమునకున్‌= దుఃఖానికి; అగ్గంబు+అయ్యెన్‌= వశమయింది. 


తాత్సర్యం: రక్షించుకొని వచ్చి, తగినట్టుగా వారిని ఆయాచోట్లలో నా నేర్చిన విధంగా నిలిపాను. ఓ ముని శ్రేష్టా! ఈ 
కారణంచేత ఆపద, ఓటములపాలై నా మనసు శోకానికి వశమైపోయింది. 


తే. పడని పాటు వాటిల్లిన వెడమొగంబు । వడక యెట్లుండవచ్చు? దపఃప్రకీర్త 


కా 


నీయ! యిం కిట యే నేమి సేయువాండ?। నెసంగు దయతోడ నానతి యిమ్ము నాకు.” 216 


ప్రతిపదార్థం: తపస్‌+ప్రకీర్తనీయ!= తపస్సుచే మిక్కిలి స్తుతించదగినవాడా!; పడనిపాటు= రారాని అపాయం; పాటిల్లినన్‌= వస్తే; 
వెడమొగంబు= వికారమైన ముఖం; పడక= రాకుండా; ఎట్టుండవచ్చున్‌?= ఎట్లా ఉండగలను?; ఇంకన్‌+ఇట= ఇక ఇక్కడ; 
ఏను+ఏమి+చేయువా(డన్‌?= నేను ఏమి చేయాలి?; ఎసంగు= అతిశయించే; దయతోడన్‌= దయతో; నాకున్‌= నాకు; ఆనతి+ఇము టై 
ఆజ్ఞాపించుము. 

Ea 
తాత్సర్యం: బుషీశ్వరా! నీవు తపస్సుచేత మిక్కిలి స్తుతించబడిన (బ్రహ్మజ్ఞానివి. ఎప్పుడూ రాని అపాయం మీదపడితే 
ముఖం వికారం కాకుండా ఎట్టా ఉంటుంది? ఇక ఇక్కడ నేను ఏమి చేయాలో మీరు దయతో నాకు సెలవివ్వండి.” 


వేదవ్యాసు( డర్జునునకు హితోపదేశము చేయుట (సం.16-9-25) 


అన విని యమ్మహాముని క్రీడి కిట్లను । 'సంయమిదత్తోగ్రశాపనిహతి 


(ఈక 


నఖిలయాదవులును నటెరి; దానికి । నడలంగంబనిలేదు; హరి యెజుంగు 
మున్నయా సంక్షయ మన్న! చెప్పెద విను ప్రాప్తకాలంబగు పనికి నడ్డ 
పడనేల యని యాత్మ భావించి యత. డుపేక్షాపరు(డై యుండె./గాక; మూండు 


తే. భువనములు నన్యథాత్వంబు( బొంద(జేయ(। జాలువాండు కణ్వాదుల శాప ముడుప 
శక్తి లేకుండెనే? యవశ్యంబు భావి । యైనయదిగాన యదునాశ మయ్యె జువ్వె. 217 
ప్రతిపదార్థం: అనన్‌= అని అడుగగా; విని= వినినవాడై; ఆ+మహాముని= వేదవ్యాసుడు; (క్రీడికిన్‌+ఇట్టు+అనున్‌= అర్జునుడితో 


ఇట్టా చెప్పాడు; సంయమి= బుషులచేత; దత్త= ఇవ్వబడిన; ఉగ్ర= భయంకర; శాపనిహతిన్‌= శాపందెబ్బకు; అఖిలయాదవులునున్‌= 
యాదవులంతా; అట్టు+ఐరి= అట్లా అయ్యారు; దానికిన్‌= దానికి; అడలంగన్‌= బాధపడవలసిన; పనిలేదు= అవసరం లేదు; 


684 శ్రీమదాంధ్ర మహాభారతము 

అన్న!= ఓ నాయనా!; హరి= శ్రీకృష్ణుడు; ఆ సంక్షయము= యాదవనాశము; మున్ను+అ= ముందుగానే; ఎయుంగున్‌= ఎరుగును; 
చెప్పెదన్‌= చెప్పుతాను; విను= వినుము; ప్రాప్తకాలంబు+అగు= కాలం దాపురించిన; పనికిన్‌= కార్యానికి; అడ్డపడన్‌= అడ్డుగా 
వ్యవహరించటం; ఏల+అని= ఎందుకని; ఆత్మన్‌+భావించి= మనసులో భావించి; అతండు= శ్రీకృష్ణుడు; ఉపేక్షాపరుండు+ఐ= 
ఉపేక్ష కలిగి; ఉండెన్‌+కాక= ఉన్నాడు కాని; మూండుభువనములు= ముల్లోకాలు; అన్యథాత్వంబున్‌= తారుమారు; 
పొందన్‌+చేయన్‌+చాలువా(డు= అయ్యేటట్టు చేయకలిగినవాడు; కణ్వ+ఆదుల= కణ్యాదిమహర్షుల; శాపము+ఉడుపన్‌= శాపాన్ని 
ఆపగా; శక్తి లేకుండెనే?= శక్తిలేనివాడా?; అవశ్యంబు= తప్పనిసరిగా; భావి+ఐన+అది= జరగవలసినది; కానన్‌= కాబట్టి; 
యదునాశము+అయ్యెన్‌+చువ్వె!= యదునాశనం అయింది సుమా! 


తాత్పర్యం: అని అడుగగా విన్నవాడై వేదవ్యాసుడు అర్జునుడితో ఇట్లా చెప్పాడు: 'బుషు లిచ్చిన భయంకరమైన 
శాపపు దెబ్బకు యాదవు లట్లా నశించారు. దానికి దుఃఖించవలసిన పనిలేదు నాయనా! శ్రీకృష్ణుడికి యాదవనాశనం 
ముందుగానే తెలుసును. చెప్పుతాను వినుము. కాలం దాపురించిన కార్యానికి అడ్డుగా వ్యవహరించటం ఎందుకని 
మనసులో భావించి శ్రీకృష్ణుడు ఉపేక్షతో ఉన్నాడు కాని, ముల్లోకాలను తారుమారు చేయగలిగిన శ్రీకృష్ణుడు కణ్యాది 
మహర్షుల శాపాన్ని ఆపటానికి శక్తి లేనివాడా?; తప్పనిసరిగా జరగవలసిన కార్యం కాబట్టి యదునాశన మయింది 
సుమా! 


విశేషం: సర్వమూ కాలాధీనమై (ప్రవర్తిస్తుందన్న పూర్వపర్వాలలోని సిద్దాంతాన్నే ఈ పద్యమూ నిరూపిస్తున్నది. వ్యాసుడు మహాభారతంలో 
ఈ విషయాన్నే కేంద్రభూతంగా నిరూపించాడు. 


ఉ. నీవని సేయ నీవలని నెయ్యమునం గృప నన్యసైన్యముం 
దా వధియించు శూలధరతాస్సురణం బెసంగంగ ముందర 
ద్దేవుండు; దాని. గాంచు భవదీయసమంచిత దృష్టియున్‌ నినుం 
గావ(డ యా మురాంతకుండు కాలవిపర్యయ మావహిల్లుటన్‌. 218 


ప్రతిపదార్థం: నీవు; అని+చేయన్‌= యుద్దం చేయగా; నీవలని= నీపట్ల ఉన్న; నెయ్యమునన్‌= స్నేహంతో; కృపన్‌= దయతో; 
అన్య సైన్యమున్‌= శత్రుసైన్యాన్ని; తాన్‌= తాను; ఆ దేవుండు= ఆ కృష్ణుడు; శూలధరతాస్సురణంబు+ఎసంగంగన్‌= రుద్రత్వస్సురణ 
అతిశయించగా; వధియించున్‌= చంపేవాడు; దానిన్‌= దానిని; భవదీయ= నీ; సమంచిత దృష్టియున్‌= సుందరమైన దృష్టి; 
కాంచున్‌= కనుగొనేది; ఆ మురాంతకు(డు= అట్లాంటి శ్రీకృష్ణుడు; కాలవిపర్యయము= కాలం అడ్డు తిరగటం; ఆవహిల్టుటన్‌= 
దాపురించటం వలన; నినున్‌= నిన్ను; కావండు+అ= కాపాడలేదు. 


తాత్పర్యం: అర్జునా! నీవు యుద్ధం చేయగా నీపట్ల ఉన్న స్నేహంతో కృపతో శత్రు సైన్యాన్ని తాను (ఆ శ్రీకృష్ణుడు) 
రుద్రత్వస్సురణ ఆవహిల్లగా చంపేవాడు. నీ సుందరదృష్టి దానిని కనుగొనేది. అట్టాంటి శ్రీకృష్ణుడు కాలం అడ్డు 
తిరగటం దాపురించటంవలన నిన్ను కాపాడలేదు. 


విశేషం: గీతోపదేశం చేసినపుడు శ్రీకృష్ణుడు తానే చంపేవాడని అర్జునుడు నిమిత్తమాత్రుడని చెప్పిన పరమేశ్వరకరృృత్వ సిద్దాంతాన్ని 
వ్యాసుడు ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే మహాభారత యుద్దాన్ని చేసింది; శత్రువులను 'కాల' రూపుడుగా చంపింది శ్రీకృష్ణుడే 
అని అర్థం. ఆ కాలం” 'ప్రచోదించిన రీతిగా తన అవతారాన్ని చాలించారు. 'రు(ద్రాంశి' నశించింది. అందుకే ఓడిపోయాడని 
అర్థం. (మురాంతకుడు= మురాసురుడిని చంపినవాడు కృష్ణుడు అని అర్థం). 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 685 
చ. ధరణిభరంబు వాప నవతారము నొందిన విష్ణు. డత్తెఐం 
గరుదుగ నిర్వహించి యజరామరనిష్కల నిర్వికార భా 
స్వరనిజసత్సదంబు నుపశాంతిపరుండయి పొంది దానికిం 
గురుకులవర్య! శోకమున6 గుందుదురే మిము బోటి బోధనుల్‌? 219 


ప్రతిపదార్థం: కురుకులవర్య!= కురుకులశ్రేష్టుడా!; ధరణిభరంబు= భూభారం; పాపన్‌= తొలగించటానికి; అవతారమున్‌= 
అవతారాన్ని; ఒందిన= ఎత్తిన; ఏష్ణుడు= నారాయణుడు; ఆ+తెజంగు= ఆ పని; అరుదుగన్‌= అపూర్వంగా; నిర్వహించి= చేసి; 
అజర+అమర= ముసలితనమూ, మృత్యువూ లేని; నిష్కల= కళారహితమైన; నిర్వికార= వికారాలు లేని; భాస్వర= (ప్రకాశించే; 
నిజ= తన; సత్‌+పదంబున్‌= సత్‌స్టానాన్ని; ఉపశాంతి= ఉపశమింపజేయ; పరుండు+అయి= ఆసక్తిగలవాడై; పొందెన్‌= చేరాడు; 
దానికిన్‌= దానికి; మిము(బోటి= మీవంటి; బోధనుల్‌= జ్ఞానులు; శోకమునన్‌= దుఃఖంతో; కుందుదురే?= బాధపడతారా? 


తాత్పర్యం: భూభారాన్ని తొలగించటానికి అవతారమెత్తిన నారాయణుడు ఆ పని అపూర్వంగా నిర్వహించి ముసలితనం, 


మృత్యువూ లేనిదీ, కళాతీతమైనదీ, వికృతిలేనిదీ, అయి ప్రకాశిస్తూ ఉండే తన 'సత్‌ స్థానాన్ని ఉపశమం పొందినవాడై 
చేరాడు. దానికి మీవంటి జ్ఞానులు శోకంతో బాధపడటమా! 


నిశేషం: పరమాత్మ 'సతో అని వేదాంతపరిభాషలో పిలువబడింది. 'యం ప్రాప్య న నివర్తంతే తద్దామ పరమం మమ” అని 
గీతాశా(స్తం. దానిని అందుకొన్నవారు మరలిరారు - అది “సత్‌ ” పదం. ఆ స్థానానికి “గడువు లేదు (అజరం); నాశం లేదు 
(అమరం); కళలు లేవు (నిష్కల); (శుక్ల, కృష్ణ పక్ష చంద్రుడి కాంతులవలె వృద్ది క్షయాలు లేవు. అందుచేత సంపూర్ణం); నిర్వికార 
మది - అంటే వికారం పొందటం - నశించటం - మారటం లేదు. అది ఎప్పుడూ “ప్రకాశమే” అక్కడ చీకటి లేదు - అంటే “అసత్‌ 
స్థానం చీకటి వెలుగులమయం, 'సత్‌ో స్థానంలో చీకటి లేదు (తమసః పరస్తాత్‌- చీకటికి ఆవలిది). ఉపశాంతి - ఉపశమం - 
దానినే విరమణ” అన్నారు. సృష్టి అక్కడ మొదలై మరలా అక్కడికే చేరి విశ్రమిస్తున్నది. అందుకే స్వామిని శాంతాకారుడు” అని 


పిలిచారు. 


మ. అవనీభారము వాపి తా హరికిందోడై భీమ సాహాయ్యగౌ 

రవదుర్దాంత పరాక్రమంబున6 గృతార్థత్వంబునం జేసి య 

స్తవితానంబును నిన్ను! బాసి చనియెన్‌ దైవప్రకారజ్ఞ! నీ 

దువరిష్టాచరణంబునన్‌ సురలు సంతోషించి రప్పోరులన్‌. 220 
ప్రతిపదార్థం: అవనీభరము+పాపి= భూభారాన్ని పోగొట్టి; తాన్‌+హరికిన్‌+తోడు+ఐ= తాను హరికి తోడుగా నిలిచి; భీమ= 
భీముడి; సాహాయ్య= సహాయ; గౌరవ= గౌరవంచేత; దుర్జాంత= ఉద్దతమైన; పరా(క్రమంబునన్‌= పరా(క్రమంతో; 
కృత +అర్హత్వంబునన్‌+చేని= అనుకొన్నవనిని సాధించటంచేత; అ(స్రవితానంబునున్‌= అ(స్రన మూహం కూడా; 
నిన్నున్‌+పాసి+చనియెన్‌= నిన్ను వదలి వెళ్ళిపోయింది; దైవప్రకారజ్ఞ!= దైవం ఎట్లా ప్రవర్తిస్తుందో తెలిసినవాడా!; నీదు= నీ; 
వరిష్టాచరణంబునన్‌= (శ్రేష్టమైన అనుష్టానంచేత; ఆ+పోరులన్‌= ఆ యుద్దాలలో; సురలు= దేవతలు; సంతోషించిరి= సంతోషపడ్డారు. 
తాత్పర్యం: భూభారాన్ని పోగొట్టి, హరికి సహకరించి భీమసహాయ గౌరవంతో ఉద్దతపరా(క్రమంతో అనుకొన్న పనిని 
సాధించటంచేత అ(స్తసంపద నిన్ను వదలివెళ్ళిపోయింది. దైవం ఎట్లా ప్రవర్తిస్తుందో నీకు తెలుసుగదా నాయనా! నీ 
శ్రేష్టమైన అనుష్టానంచేత దేవతలు కూడా ఆ యుద్దాలలో చాలా సంతోషించారు. నీవు ధన్యుడవు. 


686 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: దైవప్రకారజ్ఞుడు - గీతాశ్రోతగా, నారాయణ సహాయం పొందిన అర్జునుడికి దైవం 'అఘటనఘటనా పటీయసి” - అని 
తెలియనిది కాదు. దానిని వ్యాసమహర్షి గుర్తు చేస్తున్నాడు. వరిష్టాచరణము - ఆచరణం అంటే నడవడి - ఇక్కడ శస్తవిద్యను 
అనుష్టించి, సాధించి, ఆ విద్యను సాంతం నిలుపుకొని యుద్దంచేసినవాడని అర్థం - విద్య అనుష్టానరూపమని అర్థం. 


క. బలమును బుద్దియు( జేవయు । నలఘుమతీ! యుల్లసిల్లు నగు కాలమునం 
బొలియుం గాలవిపర్యయ । కలనంబున బుధుల కుబ్బు( గలకయు( గలవే? 221 


ప్రతిపదార్థం: అలఘుమతీ!= గొప్ప బుద్దిగల ఓ అర్జునా వినుము!; అగు కాలమునన్‌= అయిన కాలంలో (కాలం అనుకూలంగా 
ఉన్నప్పుడు); బలమునున్‌= బలమూ; బుద్దియున్‌= బుద్దీ; చేవయున్‌= శక్తీ; ఉల్లసిల్లున్‌= అతిశయిస్తాయి (వ్యక్తమవుతాయి); 
కాల= కాలంయొక్క; విపర్యయ కలనంబునన్‌= అడ్డు తిరిగిన స్థితిచేత; పొలియున్‌= నశిస్తాయి; (అందుచేత); బుధులకున్‌= 
జ్ఞానులకు; ఉబ్బున్‌= గర్వమూ; కలంకయున్‌= దుఃఖమూ; కలవే?= ఉంటాయా? 


తాత్సర్యం: అయిన కాలంలో బలమూ, బుద్దీ, శక్తీ ప్రకాశిస్తాయి. కాలం అడ్డు తిరిగితే నశిస్తాయి. అందువలన 
జ్ఞానులకు గర్వము కాని, శోకం కాని ఉండవు. నీవు జ్ఞానివి. నీకు తెలియని విషయమా ఇది! 


తే.  కాలమూలంబు సర్వంబుం గాన దీని । కొండు తలంపులు దక్కిమీ రుత్తమంపు 
గతికి. జనుండు నిశ్చింత వికారతనులు । విడిచి యార్యజనంబులు వినుతి సేయ.” 222 


ప్రతిపదార్థం: సర్వంబున్‌ కాలమూలంబు= సమస్తమూ అన్ని కాలాలకూ ఆధారమైనది; కానన్‌= కాబట్టి; దీనికిన్‌+ఒండు తలం 
పులు= దీనికి తక్కిన ఆలోచనలు; తక్కి= మాని; మీరు= పాండవులైన మీరు; ఆర్యజనంబులు= పెద్దలు; వినుతి+చేయన్‌= 
ప్రశంసించగా; నిశ్చింతన్‌= నిశ్చింతగా; వికారతనులు= వికార రూపాలైన ఈ దేహాలు; విడిచి= వదలిపెట్టి; ఉత్తమంపు+గతికిన్‌= 


ఉత్తమగతికి; చనుండు= వెళ్ళండి. 


తాత్సర్యం: సృష్టిలో అంతా కాలాధీనంగా ఉంటుంది. అందుచేత ఈ విషయంలో తక్కిన ఆలోచనలు మాని, పాండవులైన 
మీరు పెద్దలు ప్రశంసించగా నిశ్చింతగా వికారరూపాలైన ఈ దేహాలు విడిచిపెట్టి ఉత్తమ గతికి వెళ్ళండి. 


విశేషం: వికార రూపాలు; వికారమంటే పరిణామం. అసత్‌ పదార్థాలకు లక్షణం పరిణమించటం - అంటే మార్పు పొందటం. 
వికార తనువులు - అంటే పరిణామశీలములైన దేహాలను అని అర్థం. ఉత్తమగతి - అంటే పుణ్యలోకాలు. మహాభారతేతిహాసం 
వ్యాసుడి ఈ ఉపదేశంతో సంపూర్షేతిహాస మవుతోంది. కాలాయ తస్మై నమః అని కాలశక్తికి అందుకే నమస్కరించారు. 


సీ, _ అనవిని శోకమోహంబులు వాసిన । డెందంబు నిర్ణరానంద మొంద 
నధికభక్తియు వినయంబును దలకొన । నర్జును( డమ్మహితాతు వీడు 
కొని వారణపురికి. జనుదెంచి ధర్మజు(। గని తన పోయివచ్చిన తెఐంగు 
వినిపించె సర్వంబు నని యిట్లు సంయమి । నుతుండు వైశంపాయనుండు రామ 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 687 
తే. కృష్ణు లాదిగం గల్గిన వృష్ణిచయము । భోజసంతతి యంధకరాజి నూత్న 
వృత్తములు జనమేజయ విభున కింపు । సెవుల( దళుకొత్త నేర్పడం జెప్పుటయును. 223 


ప్రతిపదార్థం: అనన్‌= అని చెప్పగా; విని= అర్జునుడు విని; శోకమోహంబులు= శోకమూ; మోహమూ; పాపిన= పోయిన; 
డెందంబు= హృదయం; నిర్భర+ఆనందము= అతిశయమైన ఆనందం; ఒందన్‌= పొందగా; అధికభక్తియున్‌= అధికమైన భక్తీ; 
వినయంబునున్‌= వినయమూ; తలకొనన్‌= జనించగా; అర్జును(డు; ఆ+మహిత+ఆత్మున్‌= ఆ మహాత్ముడైన వ్యాసుడిని; 
వీడుకొని= వీడ్కోలు చెప్పి సెలవుతీసికొని; వారణపురికిన్‌= హస్తినాపురానికి; చనుదెంచి= వచ్చి; ధర్మజున్‌+కని= ధర్మరాజును 
చూచి; తన= తనయొక్క; పోయివచ్చిన తెజుంగు= పోయివచ్చిన వైనం; సర్వంబున్‌= అంతటినీ; వినిపించెన్‌= వినిపించాడు; 
అని; ఇట్టు= ఈ విధంగా; సంయమి నుతుండు= బుషులచేత కీర్తించబడిన; వైశంపాయను(డు= వైశంపాయనమవార్షి; 
రామకృష్ణులు +ఆదిగన్‌= బలరామకృష్ణులు మొదలుగా; కల్షిన= ఉన్న; వృష్ణిసంతతి= వృష్ణివంశీయులు; భోజసంతతి= 
భోజవంశీయులు; అంధకరాజి= అంధక వంశీయుల సమూహం; నూత్న వృత్తములు= (క్రొత్త కథలు; జనమేజయ విభునకున్‌= 
జనమేజయ మహారాజుకు; ఇంపు+చెవులన్‌+తళుకొత్తన్‌= (శవణమాధుర్యం స్సురించగా; ఏర్పడన్‌= స్పష్టమయేేటట్టు; 
చెప్తుటయునున్‌= చెప్పటమూ. 


తాత్సర్యం: అని వ్యాసుడు చెప్పగా అర్జునుడు విని, శోకమూ, మోహమూ పోయిన హృదయంతో అతిశయమైన 
ఆనందం పొంది, అధికమైన భక్తి, వినయం కలుగగా, ఆ మహాత్ముడిని వీడుకొని హస్తినాపురికి వచ్చి, ధర్మరాజును 


చూచి తాను పోయివచ్చిన వైనమంతా చెప్పాడు - అని ఇట్టా వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకు వృష్షిభటోజాంధక 
వంశీయుల క్రొత్త కథలను శ్రవణమాధుర్యం స్పురించేటట్టు స్పష్టమైన రీతిలో చెప్పటం ఈ పర్వంలోని కథాసారాంశం. 


ఆశ్వాసాంతము 


శా. కాలసై్ర్వైరవిహారభంజన! కళాకౌతూహల స్తవ్య! దు 
శ్శీలాంతఃకరణావిభావ్య! కరుణాశ్రీమందిరాపాంగ! మం 
త్రాళీవాచ్య! సుధామయాంగ! పవనవ్యాపారరోధక్రియా 
శాలిస్వాంత సముల్లసద్విహరణా! సంసార నిస్తారణా! 224 


ప్రతిపదార్థం: కాలస్టైర విహారభంజన!= కాలంయొక్క స్వేచ్చా విహారాన్ని భంజించేవాడా!; కళా= కళయొక్క; కౌతూహల= 
కుతూహల స్వభావంచేత; స్తవ్య= కీర్తించదగినవాడా!; దుళ్ళీల= దుష్ట్రమైన శీలం కల; అంతఃకరణ= మనస్సులచేత; అవిభావ్య= 
భావించటానికి శక్యం కానివాడా!; కరుణా= అనుకంప అనేటటువంటి; శ్రీ= లక్ష్మికి; మందిర= ఆవాసంగా ఉండే; అపాంగ!= 
కటాక్ష వీక్షణ (ప్రసారం కలవాడా!; మం(త్రాళి= మంత్ర సముదాయంచేత; వాచ్య!= చెప్పదగినవాడా; సుధామయాంగ!= అమృతరూపమైన 
శరీరం కలవాడా!; పవన= వాయు; వ్యాపార= వ్యాపారాన్ని (ఉచ్చా (స నిశ్చాసాలను); రోధ= నిరోధించే; (క్రియాశాలి= ప్రక్రియ 
తెలిపిన మహాయోగుల; స్వాంత సముల్లసత్‌+విహరణా!= హృదయాలలో విలసిల్లే విహారం కలవాడా!; సంసార నిస్తారణా!= 
సంసారసాగరం నుండి (భక్తులను) దాటింప జేసేవాడా! 


తాత్పర్యం: కాలం సర్వభువనాలనూ తనవశం చేసికొనగల శక్తి కలిగినది కావటంచేత అది విజృంభిస్తూ ఉంటుంది. 
అట్లాంటి కాలాన్ని వశం కావించుకొని దాని గర్వాన్ని అణచినవాడివి నీవు. కళ కుతూహలంతో మాత్రమే నిన్ను 


688 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్తుతిస్తుంది. దుష్టస్వభావులకు నీ రూపం ఆలోచించటానికి కూడా అందదు. నీ వీక్షణం దయకు నిలయం. సర్వవేదాలూ 
నిన్నే తెలుపుతున్నాయి. నీవు అమృతస్వరూపుడవు. 'ప్రాణాయామాదులచేత వాయునిరోధం కావించే మహాయోగుల 
చిత్తాలలో నీవు సదా విహరిస్తుంటావు. సంసారసాగరంనుండి భక్తులను తరింపజేస్తావు. 


విశేషం: 'కాలః సర్వస్వకారణం” అన్న స్మృతివాక్యం ఈ పద్యంలో స్తుతించబడింది. ఏ కళా భగవంతుడిని స్తుతించకుండా 
ఉండజాలదు. అన్నీ భగవత్తత్త (నిరూపణ కుతూహలంలోనే నానావిధాలుగా కీర్తిస్తున్నాయి. మం(త్రమన్నా వేదమన్నా ఒకటే. 
పవనవ్యాపార నిరోధమే ప్రాణాయామం. యోగుల హృదయాలలో పరమాత్మ రమిస్తాడు కాబట్టి యోగి-భగవంతుడు ఒకటేనన్న 
తాత్పర్యాన్ని గీత ప్రతిపాదించింది. పరమాత్మ అమృతస్వరూపుడు. 'తదేవ శుక్ర మమృతం తద్‌ (బ్రహ్మ అని ఉపనిషద్వాక్యం. 
'తేషా మహం సముద్దర్తా మృత్యుసంసార సాగరాతొ - అన్న గీతాప్రమాణమే 'సంసారనిస్తారణా! అనే సంబోధనలో కనిపిస్తుంది. 
సంసారం సాగర రూపమైనది. మృత్యువు దాని స్వరూపం. ఆ సాగరాన్ని దాటించగలవాడు - అమృతరూపుడు మాత్రమే. 
అందుకనే పరమాత్మను అమృతస్వరూపుడిగా కీర్తించారు. 


క. హృదయకమలమధురూపా! । విదారిత దురంతతాప! వేదస్తోమా 

స్పద పారాశర్యమన । స్పదనా! దివిజ శుభకృద్వచనపరవదనా! 225 
ప్రతిపదార్థం: హృదయ= హృదయమనే; కమల= కమలంలో; మధురూపా!= మధువురూపంలో ఒప్పినవాడా!; విదారిత= 
నశింపచేయబడిన; దురంత= అంతంలేని; తాప= సంసారతాపం కలవాడా!; వేదస్తోమ= (శ్రుతిసముదాయానికి; ఆస్పద= నిలయమైన; 
పారాశర్య= వేదవ్యాసుడి; మనస్‌= మనస్సే; సదనా!= ఇల్లుగా కలిగినవాడా!; దివిజ= దేవతలకు; శుభ= శుభాన్ని; కృత్‌= కలుగజేసే; 
వచనపర= వచనాలలో ఆసక్తమైన; వదనా!= ముఖం కలిగినవాడా! 
తాత్సర్యం: యోగులు తమతమ హృదయకమలాలలోని దహరాకాశంలో (ప్రకాశించే నిన్ను గాంచి మహానందం 
పొందుతారు. కాబట్టి నీవు మధుస్వరూపుడవు. అంతులేని సంసారతాపాలను కూడా నీవు నశింపజేస్తావు. సర్వవేదాలకూ 
నిలయమైన వేదవ్యాసుడి చిత్తమే నీ నిలయం. దేవతలకు సైతం శుభాన్ని కలుగజేసే (శ్రుతిస్మృతులు నీ ముఖం నుండే 


వెలువడాయి. 
యి 


నిశేషం: కమలంలోని మధువువలె సారభూతమైన వాడు కాబట్టి యోగానందమే ఆ మధువు. కనుకనే అమృతరూపు డన్నది. 
సంసారతాప(త్రయం - అంతంలేనిది. కేవలం భగవంతుడి దయచేతనే అది 'సాంతం'” కావాలి. వ్యాసుడు వేదాలను విభబించాడు. 
వేదార్థ సందేహనివారణకొరకు బ్రహ్మసూత్రాలు రచించాడు. సర్యోపనిషత్‌ సారరూపంగా భగవద్గీతను (గ్రథనం చేశాడు. జనులకొరకు 
వేదార్జాన్ని వివరిస్తూ భారతాద్యష్టాదశ పురాణాలు రచించాడు. అందుకనే ఆయన హృదయం వేదస్తోమాస్పద మనటం. అందుకే 
“వ్యాసాయ విష్ణురూపాయ” అని కూడా అన్నారు. వేదాలు విరాట్‌ స్వరూపుడి విశ్వాసాలలో బయటపడ్డాయన్న దానికి అర్థమే-పరవదనా! 
అనే మాటకు అర్థం. 
మాలిని. 

అమరగణవిరోధి వ్యాపదాపాది కోపా! 

శమితవినతచిత్తాసంగిగాఢప్రతాపా! 

యమనియమ వికాసిధ్యాన గేహప్రదీపా! 

దమశమకలితానంద ప్రకాశస్వరూపా! 226 


మౌసలపర్వము - ఏకాశ్వాసము 689 


ప్రతిపదార్థం: అమరగణ= సురసముదాయానికి; విరోధి= విరోధులైన రాక్షసులకు; వ్యాపద్‌= ఆపదలను; ఆపాది= కలుగజేసే; 
కోపా!= కోపం కలవాడా!; శమిత= శమింపచేయబడిన; వినత= వినయశీలురైన; చిత్త= భక్తుల చిత్తాలలో; ఆసంగి= నిండిన; 
గాఢ= గాఢమైన; ప్రతాపా!= ప్రకృష్ణములైన తాపాలు కలిగినవాడా!; యమ= యమ; నియమ= నియమ (ఆదులచేత); వికాసి= 
వికసించిన; ధ్యాన= ధ్యానమనే; గేహ= గృహానికి; (ప్రదీపా= దీపంగా (ప్రకాశించేవాడా!; దమ; శమ= శమాలచేత; కలిత= కూడిన; 
ఆనంద ప్రకాశ= ఆనంద (ప్రకాశాలను; స్వరూపా!= స్వరూపంగా కలిగినవాడా! 


తాత్సర్యం: ధర్మపరులు దేవతలు. అందుచేత దేవగణాలను విరోధిస్తారనే కోపంతో నీవు రాక్షసులకు ఆపదలు 
కలుగజేస్తావు. నీవు వినయసంపదగల భక్తుల తాపత్రయాన్ని పోగొట్టుతావు. యమనియమాదులతో వికసించిన ఉపాసకుల 
ధ్యానంలో ప్రకాశిస్తావు. శమదమాదులచేత కలిగిన ఆనందప్రకాశాలే నీ స్వరూపం. 


విశేషం: “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, 
అభ్యుత్తాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌.” 


అన్న గీతోక్తికి వ్యాఖ్యానమే ప్రథమపాదం. సాధువులను రక్షించటం, దుషృతులను శిక్షించటం స్వామివారి కర్తవ్యం. అందుకనే 
అసురులపై స్వామి కోపం. శారీరక, మానసిక, వాచిక (మనోవాక్కాయ)-సంబంధి తాపాలున్నాయి; అట్లాగే ఆధిభౌతిక, ఆధిదైవిక, 
ఆధ్యాత్మిక-తాపాలున్నాయి; వీటిని - ఈ త్రితాపాలను స్వామి పరిహరిస్తాడు. అందుకే ప్ర- అనే ఉపసర్గ ద్వారా ఈ తాపతీవ్రతను 
కవి సూచిస్తున్నాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, (ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు - యోగంలో ప్రధానమైన 
అష్టాంగాలు. శమం, దమం, విషయనివృత్తి, దుఃఖసహనం, శాస్రాచార్యోపదేశాలలో (శ్రద్ద, లక్ష్యవిషయకంగా చిత్తైకాగ్రత - వీటిని 
శమాదిషట్కమంటారు. వీటిచేత పరమేశ్వరన్వరూపమైన ఆనంద, (ప్రకాశాలు గోచరిస్తాయి. ఆనందం దాని అనుభవం. 
'ప్రకాశం-దానిరూపం. తిక్కనగారి ఆశ్వాసాంతాలలో చివర తప్పనిసరిగా ఈ ఆనందశబ్ద ప్రసక్తి ఉంటుంది. బ్రహ్మానంద సాధనకోసం 
వా[గ్రూపమైన తపస్సు చేసిన మహాకవి తిక్కనగారు. అందుకే స్వామిని ఆనందనిలయుడుగా, ఆనందస్వరూపుడుగా, ఆనంద 
తత్సరుడుగా నానావిధాల కీర్తించి, తిక్కన తాప్యత్రయవిముక్తు డయ్యాడు. కను వెలుగు ను పొందాడు. అందుకే “ప్రకాశ 
స్మరణం- ఇక్కడ చేయబడింది. 


గద్యము 
ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్య పు త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
శ్రీమహాభారతంబునందు మౌసలపర్వంబు సర్వంబు నేకాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈరచన; శ్రీమత్‌= (ప్రసిద్ది కెక్కిన; ఉభయ కవి= సంస్కృతాంధ్ర భాషాకవుల; మి(త్ర= మిత్రుడును; 
కొమ్మన= కొమ్మన అనే; అమాత్య= మంత్రియొక్క; పుత్ర= కుమారుడును; బుధ= విద్వాంసులయొక్క; ఆరాధన= పూజచేత; 
విరాజి= (ప్రకాశించేవాడును అయిన; తిక్కన సోమయాజి= సోమయాజి అయిన తిక్కనచేత; ప్రణీతంబు+ఐన= రచించబడినదైన; 
శ్రీమహాభారతం బునన్‌= శ్రీ మహాభారతంలో; మౌసలపర్వంబు+అందున్‌= మౌసలపర్వంలో; సర్వంబును= సమస్తమును; ఏకాశ్వాసము. 


తాత్పర్యం: కీర్తికలవాడూ, సంస్కృతాంధ్రభాషా కవిమి(త్రుడూ, కొమ్మనమంతత్రి కుమారుడూ, బుధపూజనంచేత 
ప్రకాశించేవాడూ అయిన తిక్కనసోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో మౌసలపర్వం సర్వం ఏకాశ్యాసం సమాప్తం. 


శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్యాసమైన మౌసలపర్వం ముగిసింది. 


ల శ్రర 


శ్రీమదాంధ్ర మహాభారతము 


మహాప్రస్థానిక పర్వము - ఏకాశ్వాసము 


(5 


శ్రీ పదసీమా వాప్తి స। మాపాదన కేళి కౌతుకాధీన దయా 
వ్యాపార! సకలవేదో । హాపోహాతీతసార! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: శ్రీపద= మోక్షస్థానం యొక్క; సీమ= పరమావధిని; అవాప్తి= పొందటాన్ని; సమాపాదన= కలుగజేసేటటువంటి; 
కేళి= విలాసానికి సంబంధించిన; కౌతుక= ఉత్సాహానికి; అధీన!= వశుడైనవాడా!; దయావ్యాపార!= ఆపన్నుల విషయంలో దయతో 
వ్యవహరించేవాడా!; సకలవేద= అన్నివేదాలలోని; ఊహ+అపోహ+అతీతసార!= ఊహలకు, అపోహలకు కూడా అందని స్వరూపం 
కలవాడా!; హరిహరనాథా!= ఓ హరిహరనాథస్వామీ! 


తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీ ఉత్తమ భక్తులకు ఆనందపరమావధి అయిన మోక్షసా'మాజ్యాన్ని కలుగజేయటంలో 
నీవు మిక్కిలి ఉత్సాహపరుడివి. ఆపద నందినవారి యందు నీకెంతో కనికరం. నీ స్వరూపం వేదాలలో చెప్పబడిన 
ఊహలకు అపోహలకు అందనిది. 


విశేషం: భగవంతుడు నిత్యోత్సాహం కలవాడు. ఆ ఉత్సాహం భక్తులకు అత్యుత్తమ స్థానమైన మోక్షాన్ని అందించటానికి సంబంధించింది. 
ఆ ఉత్తమస్థానాన్ని శ్రీపదమన్నారు. శ్రీసూక్తంలో చెప్పినట్టు మోక్షలక్ష్మికి కూడా 'శ్రీ' అనే పేరున్నది. అక్కడన్నీ శుభాలే. లోకంలో ఉన్న 
సుఖదుఃఖాది ద్వంద్వభావా లుండవు. అదొక అద్వైతానందం. దానినే (బ్రహ్మానంద మన్నారు. (దానిని అందుకొనటానికే తాను ప్రయత్నించి 
రచన ప్రారంభించినట్టు విరాటపర్వాదిలో తిక్కన సోమయాజి చెప్పాడు), ఈ చివరి రెండు పర్వాలలో ఆ ఆనంద ప్రారంభ వికాసస్థితులు 
ప్రస్తావించబడ్డాయి. కవి, నాయక, పాత్రలతో పాటు సహృదయుడికీ ఏ అనుభవఫప్రాప్తి ఈ (గ్రంథపఠనం ద్వారా సిద్దిస్తుందో కవి 
ఈ మాట ద్వారా సూచిస్తున్నాడు. ఉత్తమభక్తి శ్రద్దలతో భారతాన్ని అధ్యయనం చేసినవాడికి శ్రీపదసిద్ది తప్పక జరుగుతుందని 
అర్థం. ఇదంతా స్వామికి ఒకలీల. అంటే ఒక ఆట అని అర్థం. అందుకే అవతారాన్ని “లీల అని కూడా అంటారు. ఇదంతా 
శ్రీకృష్ణలీల. పాండవు లిప్పుడు మహాపదలో ఉన్నారు. వారిని సముద్దరించటానికే వ్యాసస్వరూపుడయిన శ్రీకృష్ణుడు మౌసలపర్వంచివర 
“ఈ మానుష తనువులను త్యజించి పరమపదాన్ని చేరుకొనరిడని సూచించి వారిపై దయ చూపాడు. ఆ పరమపదాన్ని పాండవులు 
చేరుకొన్న స్థితిని ఈ ఏకాశ్వాస పర్వం వర్ణిస్తుంది. మరొక విశేషం-జైమిన్యాదులు మీమాంసాశా(స్తంలో చెప్పినట్టు ఊహలు, 
థి బంచాా a= హో 
అపోహలు వేదోక్తాలయిన కర్మోపాసనల విషయంలోనే పనికివస్తాయి. తపస్పిద్దివస్తువయిన భగవంతుడి విషయంలో పనికిరావు. 
ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయాన్ని బుద్దితో ఊహిస్తాం. ఇది ఉహ, (ప్రకృతకర్తవ్యానికి అనుకూలం కానటువంటి విషయాన్ని 
తొలగించి ఆ కర్మను చేయటమే అపోహ. ఇట్టాంటి ఊహలు, అపోహలు కర్మలలో, ఉపాసనలలో అవసరమే. ఊహ మానసికం. 
అపోహ బౌద్దికం. ప్రత్యక్ష విషయంలో ఊహ, పరోక్ష విషయంలో అపోహ కొంతవరకు పనికివస్తుంది. భగవంతుడి ఉనికి మానసికం. 
అపోహ బౌద్దికం. (ప్రత్యక్ష విషయంలో, ఊహ, పరోక్ష విషయంలో అపోహ కొంతవరకు పనికివస్తుంది. భగవంతుడి ఉనికిని 
స్థాపించటానికి ఈ రెండూ సమర్థం కావు. ఎందుకంటే అది కేవలం 'మనీష' యొక్క 'ధీ' గుణంచేత దర్శించదగ్గ విషయం కాదు 
కాబట్టి. శుశ్రూష, శ్రవణం, (గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, విజ్ఞానం, తత్త్యజ్ఞానం - అన్న ఈ ఎనిమిది గుణాలనూ ధీ 
గుణాలంటారు. వీటన్నింటి ద్వారా నలుగురు గుడ్డివాళ్ళ కథలోవలె భగవత్‌ స్వరూపాన్ని ఒక్కో కోణం నుండి మాత్రమే 
వర్షించగలుగుతాం. అసలు స్వరూపం ఈ 'ధీ' గుణాలన్నిటికీ అతీతమైనది. అది కేవలం యోగులకు మాత్రం దర్శనీయమైనది. 


నుహాప్రస్థానిక పర్వము - ఏకాశ్వాసము 691 


అందుకే 'కనువెలుంగు'ను భగవంతుడు (ప్రసాదించిన తరువాతే అర్జ్హునుడైనా విశ్వరూపాన్ని చూడగలిగాడు. అందుచేత 


ఊహాపోహలకు అతీతమని అర్థం. 


వ. దేవా! వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె 'నట్లు కృష్ణుని పరమానందపదప్రాప్తియు, బలభద్రుని 
యనంతత్వసిద్దియు, సకలయాదవ మౌసలాహవప్రకారంబును నెజింగి పదంపడి పాండవు లెత్తెబింగున 
వర్తించిరి మునీంద్రా! యెజింగింపుము.” 2 

ప్రతిపదార్థం: దేవా!= హరిహర స్వరూపుడవైన స్వామీ!; జనమేజయుండు= జనమేజయ మహారాజు; వైశంపాయనునకున్‌= 

వైశంపాయనమహర్షితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అడిగాడు; అట్టు= ఆ విధంగా; కృష్ణుని= శ్రీకృష్ణుడి; పరమ+ఆనంద పదప్రాప్తియున్‌= 

(బ్రహ్మానంద పద'ప్రాప్తి; బలభ(ద్రుని= బలరాముడి; అనంతత్వసిద్దియున్‌= అనంతత్వసిద్దిని;ి సకలయాదవ= అందరు యాదవుల; 


మౌసల+ఆహవ= ముసలయుద్దం; ప్రకారంబును= జరిగినతీరును; ఎజింగి= తెలిసికొని; పదంపడి= తరువాత; పాండవులు= 
పంచపాండవులు; ఏ+తెజంగునన్‌= ఏ విధంగా; వర్తించిరి= (ప్రవర్తించారు (ఏం చేశారు?); మునీంద్రా!= మునీశ్వరా!; ఎజింగింపుము= 


నాకు తెలుపుము.” 

తాత్సర్యం: హరిహరనాథస్వామీ! జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు; 'మునీంద్రా! ఆ విధంగా శ్రీకృష్ణుడు, 
బలరాముడు పరమపదించటమూ, సకలయాదవులు ముసల యుద్దంలో మడిసిన విధమూ విన్న తరువాత పాండవులు 
ఏం చేశారో నాకు తెలుపండి! 


విశేషం: శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. పూర్వం చెప్పిన భగవంతుడి ఉనికిని చేరుకొనటానికి అర్హత ఉన్నవాడు. అందుకే పరమానంద 
స్వరూపస్థితిని అందుకొన్నాడు. బలరాముడు 'అనంతి నామధేయుడైన శేషుడి అవతారం. అందుకే కాల స్వరూపమైన అనంతత్వస్థితిని 
పొందాడు. ఆద్యంతా లున్నది మానవజీవితంలోని పరిమితకాలానికే. అంతం కానిది అనంతం. శేషుడన్నా అర్థం ఇదే. ఎంత 
కొలిచినా ఇంకా ఉండేవాడని అర్థం. 
క. అని యడిగిన వైశంపా। యను. డక్కురువంశవరు సమాదరణంబున్‌ 

వినయంబు( గౌతుకము పెం । పును సంభావించి యవ్విభున కిట్లనియెన్‌. 3 
ప్రతిపదార్థం: అని= ఇట్లా; అడిగినన్‌= అడుగగా; వైశంపాయనుండు= వైశంపాయన మహర్షి ఆ+కురువంశవరు= ఆ కురువంశ 
శ్రేష్టుడైన జనమేజయుడి; సమాదరణంబున్‌= మిక్కిలి ఆదరభావాన్ని; వినయంబున్‌= వినయాన్ని; కౌతుకం పెంపును = 
ఉత్సాహంయొక్క అతిశయాన్ని; సంభావించి= (ప్రస్తుతించి; ఆ+విభునకున్‌= ఆ రాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; 
తాత్సర్యం: ఇట్టా అడుగగా వైశంపాయనుడు జనమేజయుడి ఆదరభావాన్ని, వినయాన్ని, అతిశయించిన ఉత్సాహాన్ని 
మెచ్చుకొని ఆ రాజుతో ఇట్టా అన్నాడు: 
సీ. “అర్జునుం డమ్మెయి నచ్యుత రామాది । యాదవజనుల వృత్తాంతములును 

దనదు తెటింగు సత్యవతీతనూభవు । హితభాషణంబులు నేర్పడంగ 

జెప్పిన విని యుధిష్టిరుండు ప్రస్థానంబు । నకు మది యొలయ నన్నరునితోడ 

నఖిలభూతంబుల ననఘ! పాకంబు. బొం । దించు. గాలుండు మదీయబుద్ది 


692 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. కర్మ సంత్యాగకలనంబు కార్య మిప్పు। డను వినిశ్చయ మొందె; నీ మనము నరయ 
నిదియ మేలుగ6 గనుచున్మి విదిత మయ్యె । నాకు’ ననవుడు నయ్యింద్రనందనుండు. 4 


ప్రతిపదార్థం: అర్జునుండు= అర్జునుడు; ఆ+మెయిన్‌= ఆ విధంగా; అచ్యుత= కృష్ణుడు; రామ+ఆది= బలరాముడు మొదలైన; 
యాదవజనుల= యాదవుల; వృత్తాంతములును= వృత్తాంతాలను; తనదు తెబింగున్‌= తన స్థితిని; సత్యవతీ తనూభవు= 
సత్యవతి కుమారుడైన వ్యాసుడి; హితభాషణంబులున్‌= హితవచనాలు; ఏర్పడంగన్‌+చెప్పినన్‌= వివరంగా చెప్పగా; విని; యుధిష్థిరు 
డు= ధర్మరాజు; (ప్రస్థానమునకున్‌= ప్రయాణానికి; మది= మనసు; ఒలయన్‌= పోగా; ఆ+నరునితోడన్‌= ఆ అర్జునుడితో; 
అనవు!= పాపరహితుడనైన అర్మునా!; కాలుండు= కాలపురుముడు; అఖిలభూతంబులన్‌= అన్ని జూతాలనూ; 
పాకంబున్‌+పొందించున్‌= కాల్ఫిపరిపక్సం చేస్తాడు; మదీయబుద్ది= నా బుద్ది; కర్మ= కర్మయొక్క; సంత్యాగ= బాగా త్యాగం 
చేయటం; కలనంబు= అనే పనిని ఆమోదించటమే; ఇప్పుడు= ఇప్పుడు; కార్యము= చేయదగినపని; అను= అనే; వినిశ్చయము= 
విశిష్టమైన నిర్ణయం; ఒందెన్‌= పొందింది; నీ మనమున్‌+అరయన్‌= నీ మనసును (గ్రహించగా; ఇది+అ= ఇదే; 
మేలుగన్‌+కనుచున్‌+ఉన్కి= మేలని భావిస్తున్నట్టు; నాకున్‌= నాకు; విదితము+అయ్యెన్‌= స్పష్టమయింది; అనవుడున్‌= అనగా; 
ఆ+ఇం(దనందనుండు= ఆ అర్జునుడు. 


తాత్పర్యం: అర్జును డా విధంగా బలరామకృష్ణుల, తక్కిన యాదవుల వృత్తాంతాలను, తన స్థితిని, వ్యాసుడి హితవచనాలను 
వివరించి చెప్పగా విని ధర్మరాజు తన మనసు ప్రయాణానికి సిద్దపడగా అర్జునుడితో ఇట్టా అన్నాడు: “అర్జునా! 
కాలపురుషుడు అన్ని భూతాలను కాల్చి పరిపక్వం చేస్తాడు. ఇప్పుడు నా బుద్దికి కర్మను సంపూర్షంగా త్యజించటం 
మాత్రమే తగినపనిగా ఒక నిశ్చితార్థం ఏర్పడుతున్నది. చూడగా నీ మనసుకూడా ఇదే మేలని భావిస్తున్నట్టు నాకు 
స్పష్టమవుతున్నది'- అనగా అర్జునుడు యుధిష్టిరుడితో. (తరువాతి పద్యంతో అన్వయం). 

విశేషం: “పాకం” - అంటే వంట: కాలుడు - యముడని వాచ్యార్థం: మరణస్వరూపుడు కాబట్టి. 'కాలో౭స్మి" అన్న గీతాకారుడి 
వచనాన్ని బట్టి భగవంతుడు కాలస్వరూపుడు. జఠరాగ్ని రూపంలో చతుర్విధాన్నాలను కాల్చి పక్వం చేసినట్టుగానే జీవుడి పాపరాశిని 
కూడా కర్మానుభవరూపంలో జననాంతరాల మీద హరించి (ఇదే కాల్చటం). పుణ్యాత్ముడిగా (ఇదే పక్వం చేయటం) మార్చీవాడు 
కూడా ఆ కాలస్వరూపుడే. పాండవులలో ఆ పరిపక్వత సిద్దిస్తున్నది - కాబట్టే కర్మను 'సంత్యాగం' చేయటానికి సిద్దపడుతున్నాడు. 
త్యాగమంటే వదలటం. సమ్యక్‌ త్యాగమంటే - సంపూర్ణంగా వదలటం । అంటే సంకల్పస్థితిలోనే వదలివెయ్యటమని భావం. 
గీతలో మోక్షసన్న్యాస యోగంలో 'కర్మ ఫలత్యాగం' గా చెప్పిన ప్రక్రియకన్నా 'నిరీహుడుగా' (కోరికలు లేనివాడుగా), జ్ఞానాగ్ని 
దగ్ధకర్ముడుగా చేసే నిష్కామకర్మ ఉత్తమంగా, చెప్పబడింది. అంతేకాదు సంకల్పంలోనే “కర్మను త్యజించటం. దానికన్నా 
అత్యుత్తమం. ఇదే సంపూర్ణమైన రాజవిద్య. గుహ్యయోగమని దీన్నే అన్నారు. తరువాతి కథలో ధర్మరాజు ఈ సంకల్పత్యాగాన్ని 
ఎట్టా సాధించాడో చూస్తాం. పాండవులు పరమాత్ముడి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వర్గం వంటివారు కాబట్టి వారందరిలోనూ ఒకే 
ఊహపుట్టింది. అందుకనే అర్జునుడి మనసులో కూడా అదే ఊహ ఉందని ధర్మజుడు చెప్పగలిగాడు. 'మమ ప్రాణా హి పాండవాః - 
అన్న శ్రీకృష్ణుడి వాక్యానికి అర్థం ఇదే. 


వ. అన్నరేంద్రున కి ట్లనియె. 5 
ప్రతిపదార్థం: ఆ+నర+ఇం|ద్రునకున్‌= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు: 
తాత్పర్యం: అర్జునుడు ఈ మాటలు విని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 
క. “కాలము నే మన వచ్చును? । గాలము. గాలంబ పోలుంగా కొంటికి నీ 
లీలలు గలవే? లెస్సగ । నాలోకించి: తిది హితము నభిమతము నగున్‌.” 6 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 693 


ప్రతిపదార్థం: కాలమున్‌= కాలాన్ని; ఏమి+అనవచ్చును?= ఏమనాలి?; కాలమున్‌= కాలాన్ని; కాలంబు+అ= కాలమే; పోలున్‌= 
పోలుతుంది; కాక= అట్టాకాక; ఒంటికిన్‌= మరోదానికి; ఈ లీలలు+కలవే?= ఈ లీల లున్నాయా?; లెస్సగన్‌= బాగా; 


ఆలోకించితి(వి)= చూచావు; ఇది= ఇట్లా చెయ్యటం; హితమున్‌= మంచిదీ; అభిమతమున్‌+అగున్‌= నచ్చింది కూడా జొతుంది. 


తాత్సర్యం: 'కాలాన్ని ఏమనగలం? ఎట్లా వర్షించగలం? కాలాన్ని పోలింది కాలం మాత్రమే కాక మరో దానికి లీల 
లున్నాయా? నేను బాగా ఆలోచించాను. ఇట్టా చెయ్యటం మనకు మంచిది. నచ్చిన పని కూడా.” 


విశేషం: ఏమనవచ్చును? అన్న మాటలోని నుడికారం చాలా అర్థాన్ని కలిగింది. ఈ సందర్భంలో ఎట్టా వర్లించగలమని అర్థం 
-'రామరావణయోర్యుద్దం రామరావణయోరివి - అన్నట్టు కాలాన్ని పోలింది కాలం మాత్రమే. బమ్మిని తిమ్మి చెయ్యగల శక్తి, 
కొంటెను సాధువుగా మార్చేశక్తి - అఘటన ఘటనాపటీయసి - పరమేశ్వర రూపమైన కాలశక్తి. దానిముందు ఎంతటివారైనా 
తలవంచాల్సిందేనని అర్థం. 


చ. అని తన మాట కియ్యకొను నన్నరుపల్కుల కిచ్చ మెచ్చి య 
జ్ఞనపతి భీమునిం గవల( జయ్యన( బిల్వంగం బంచి యత్తెటం 
గు నెటి నెటుంగ6 జెప్ప ననుకూలత వారలయందు. దద్ద గ 
ల్లినం దెలి వగ్గలింప నెటింగించె యుయుత్సున కవ్విశేషమున్‌. 7 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; తనమాటకున్‌= తన మాటకు; ఇయ్యకొను= అంగీకరించిన; ఆ+నరుపల్కులకున్‌= ఆ 
అర్జునుడి మాటలకు; ఇచ్చన్‌+మెచ్చి= మనఃపూర్వకంగా మెచ్చుకొని; ఆ+జనపతి= ఆ రాజు (ధర్మరాజు); భీమునిన్‌= భీముడిని; 
కవలన్‌= నకుల సహదేవులను; చయ్యనన్‌= వెంటనే; పిల్వంగన్‌+పంచి= రమ్మని చెప్పి పంపి; (వారు రాగా); ఆ+తెజంగున్‌= ఆ 
విధాన్ని; నెటీన్‌= చక్కగా; ఎణుంగన్‌+చెప్పన్‌= తెలిసేటట్టు చెప్పగా; వారలయందున్‌= వారిలో; అనుకూలత= అనుకూల్యం; 
తద్ద= మిక్కిలి; కల్గినన్‌= కలుగగా; తెలివు= (ప్రసన్నత; అగ్గలింపన్‌= అతిశయించగా; యుయుత్సునకున్‌= యుయుత్తుడికి; 
ఆ+విశేషమున్‌= ఆ విషయాన్ని; ఎటింగించెన్‌= తెలిపాడు. 


తాత్పర్యం: ఆ విధంగా తన మాటను అంగీకరించిన అర్జునుడి మాటలను మనఃపూర్వకంగా ధర్మరాజు మెచ్చుకొని 
భీమనకుల సహదేవులను పిలిపించి జరిగిన విషయాన్ని వారికి సంపూర్ణంగా తెలియజేశాడు. వారుకూడా ఈ విషయం 
పట్ట అనుకూలంగా ఉండటాన్ని చూచి ఆయనలో ప్రసన్నత అతిశయించింది. యుయుత్తుడికి ఈ విషయం 
వివరించాడు. 


నిశేషం: ధృతరాష్ట్రుడికి వైశ్య(స్తీ వలన పుట్టినవాడు యుయుత్సుడు. కురుక్షేత్ర సంగ్రామ (ప్రారంభంలో పాండవపక్షం చేరి 
ప్రాణాలు నిలుపుకొన్నవాడు. 


క _ఎటింగించి రాజ్యతంత్రము । తెటిగుపటిచి నడపు వెరవు తేటపడంగా( 
గటిపి, గృహాంతశ్చరితము । నెఖి నుపదేశించె నధిప! నెయ్యం బలరన్‌. 8 


ప్రతిపదార్థం: అధిప!= రాజా వినుము!; ఎజీంగించి= అట్టా వివరించి; రాజ్యతం(త్రము= రాజ్యాన్ని పాలించే పద్దతి; తెణ( 
గుపటిచి= చక్క చేసికొని; నడపు= నడిపే; వెరవు= విధానం; తేటపడంగాన్‌= స్పష్టమయ్యేటట్లు; కణిపి= నేర్చి; గృహ+అంతస్‌+ 


694 శ్రీమదాంధ్ర మహాభారతము 


చరితము= అంతఃపురములో వర్తించాల్సిన విధాన్ని; నెణిన్‌= చక్కగా; నెయ్యంబు+అలరన్‌= స్నేహభావం అతిశయించగా; 
ఉపదేశించెన్‌= బోధించాడు. 


తాత్సర్యం: ఆ యుయుత్తుడికి రాజ్యాన్ని పాలించే పద్దతిని సిద్దం చేసికొని ఎట్టా పాలన చేయాలో స్పష్టంగా నేర్పించాడు. 
అంతఃపురంలో ఎట్లా వర్తించాలో కూడా స్నేహభావంతో బోధించాడు. 


క ఆయనుజుని నట్లు మహా। నాయకుం గావించి భీజనముం గూర్చి మహీ 
నాయకు డార్యులు కీర్తన । సేయం బరీక్షితునిం రాజు జేసి ధరణికిన్‌. 9 


ప్రతిపదార్థం: ఆ+అనుజునిన్‌= ఆ సోదరుడిని; అట్టు= ఆ విధంగా; మహానాయకున్‌+కావించి= కురుసా(మాజ్యానికి పెద్దగా 
నియమించి; భటజనమున్‌+కూర్చి= సైన్యాన్ని ఏర్పాటు చేసి; మహీనాయకుండు= ధర్మరాజు; ఆర్యులు= పెద్దలు; కీర్తన+చేయన్‌= 
ప్రస్తుతించగా; పరీక్షితునిన్‌= పరీక్షిత్తును; ధరణికిన్‌= భారతభూమికి; రాజున్‌+చేసెన్‌= రాజుగా చేశాడు. 


తాత్సర్యం: అట్లా సోదరుడైన యుయుత్తుడిని కురుసామ్రాజ్యానికి పెద్దదిక్కుగా నియమించి, సైన్యాన్ని ఏర్పాటుచేసి, 
ధర్మరాజు పెద్దలు ప్రస్తుతించగా పరీక్షిత్తును భరతభూమికి రాజుగా చేశాడు. 


వ. ఇట్లభిమన్యు పుత్రునభిషిక్తుం జేసి యతనికిం బూజ్య సామ్రాజ్య పరిపాలన ప్రకారంబు లుపదేశించి కురుకుల 
పవిత్ర సముచిత చరిత్రభద్ర యగు సుభద్ర కిట్లనియె. 10 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అభిమన్యు పుత్రున్‌= అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తును; అభిషిక్తున్‌+చేసి= అభిషేకించి; 
అతనికిన్‌= అతడికి; పూజ్య= గౌరవాస్పదమైన; సామ్రాజ్య= రాజ్యానికి సంబంధించిన; పరిపాలన (ప్రకారంబులు= పాలనారీతులు; 
ఉపదేశించి= బోధించి; కురుకుల= కురుకులంలో; పవిత్ర= పరమపవిత్రురాలును; సముచిత= ఉదాత్తమైన; చరిత్ర భద్ర+అగు= 


చరిత్ర చేత మంగళమూర్తి అయిన; సుభద్రకున్‌= సుభద్రతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తును రాజుగా అభిషేకించి, అతడికి గౌరవనీయమైన 
సామ్రాజ్య పాలనా రీతులను బోధించి కురుకులంలో తన పవిత్ర చరిత్రచేత ఉదాత్తురాలైన మంగళమూర్తి అయిన 
సుభద్రతో ధర్మరాజు ఇట్లా అన్నాడు: 


మ. భవదీయాత్మజు నాత్మజుండు కురుభూభారోద్వహుం డయ్యె యా 

దవవంశోత్తరు(డైన వజ్రునకు నింద్రప్రస్థ రాజ్యంబు గౌ 

రవ దీప్తంబుగ నిచ్చినాండ సుచరిత్రా! రక్షణీయంబు లై 

నవి యీ యిండులు రెండు నీవు దృఢదైర్యం బొప్ప రక్షింపుమా! 11 
ప్రతిపదార్థం: సుచరిత్రా!= మంచి నడవడిక గల సుభద్రా! భవదీయ= నీ; ఆత్మజు+ఆత్మజుండు= కొడుకు కొడుకు (పౌత్రుడు); 


కురుభూభార= కురురాజ్య భారాన్ని; ఉద్వహుండు+అయ్యెన్‌= మోసేవాడయ్యాడు; యాదవవంశోత్తరుండు+ఐన= యాదవవంశంలో 
శ్రేష్టుడైన; వజ్రానకున్‌= వట్రాడికి; ఇంద్రప్రస్థ రాజ్యంబు= ఇంద్రప్రస్థ రాజ్యాన్ని; గౌరవదీప్తంబుగన్‌= గౌరవం ప్రకాశించగా; 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 695 
ఇచ్చినాండన్‌= ఇచ్చాను; ఈ+ఇండులు+రెండు= ఈ రెండు ఇళ్ళూ (కురు, యాదవ వంశాలు); రక్షణీయంబులు+ఐనవి= 
మంచి చరిత్ర చేత రక్షించదగినవిగా ఉన్నాయి; దృఢధైర్యంబు+ఒప్పన్‌= గట్టి ధైర్యం ఒప్పగా; నీవు; (ఈ రెండు వంశాలనూ); 
రక్షింపుమా= రక్షించుము. 
తాత్సర్యం: 'అమ్మా! నీ పౌత్రుడు ఈ రోజు కురురాజ్యభారాన్ని మోసేవాడయ్యాడు. యాదవవంశ శ్రేష్టుడైన వ[జ్రాడికి 
ఇం(ద్రప్రస్థం పట్టం కట్టాను. ఇట్టా కురు యాదవవంశాలు రెంటినీ పరిరక్షించుకొనాలి. దానికై వారికి రక్షణ అవసరం. 
నీవు దృఢమైన ధైర్యం కలిగి వీరిని ఎప్పుడూ రక్షించుకొనాలి. 
నిశేషం: అరణ్యంలో పాండవులు ఇడుమలు పడినప్పుడు కూడా సుభద్ర చాలా ధైర్యంతో అభిమన్యుడిని ధనుర్విద్యా నిపుణుడిగా 


తయారుచేసింది. అటు మనుమడిది కౌరవరాజ్యం. తన పుట్టింటి వంశం వాడైన వజ్రాడిది ఇం(ద్రప్రస్థం. అటూ ఇటూ ఇప్పుడు 
పెద్ద దిక్కు సుభద్రే. అందుకే ఆమెపై బాధ్యత పెట్టుతున్నాడు ధర్మరాజు. పాండవులు తమ తనువులు వదలిపెట్టటానికి 


సిద్దపడుతున్నపుడు కూడా రాజ్యపాలనా బాధ్యతలను విస్మరించకపోవటం ఇక్కడ మనం స్మరించాలి. 'రాజధర్మం” అంటే అదే. 


ఠా 
క. విను! శేషించిన యాదవ । జనులకు నా వజ్రనృపతి సంరక్షకు( డా 
తని బోషించుట ధర్మం । బనఘా! యది లేమి ధర్మహాని యగు. జుమీ!” 12 
ప్రతిపదార్థం: విను= సుభద్రా వినుము!; శేషించిన= మిగిలిన; యాదవజనులకున్‌= యాదవులకు; ఆ వజ్రనృపతి= ఆ వజ్రడు; 
సంరక్షకుండు= పాలకుడు; అతనిన్‌= ఆ వజ్రాడిని; పోషించుట= పోషించటం; ధర్మంబు= మనధర్మం; అనఘా!= పుణ్యాత్మురాలా!; 
అది లేమి= అట్లా మనం చేయకపోతే; ధర్మహాని+అగున్‌+చుమీ!= ధర్మహాని జరుగుతుంది సుమా! 


తాత్పర్యం: పుణ్యాత్మురాలా! వినుము!యుద్దంలో మిగిలిన యాదవులకు వజ్రుడు రక్ష, మనం అతడిని ఆదుకొనాలి. 
అది మన ధర్మం. అట్లా చేయలేకపోతే ధర్మహాని అవుతుంది. 


నిశేషం: న్యాయంగా సుభద్ర పుట్టింటివారు కాబట్టి ఈ విషయం ఆమెకు చెప్పాల్సిన అవసరమే లేదు. కాని, ధర్మరాజులోని 
ధర్మనిష్థ అంత ఉదాత్తమైనది కాబట్టే వజ్రాడి విషయం మరోసారి గుర్తు చేస్తున్నాడు. 
క. అని తారు గృహంబు దొటి(గి । చనునెడ నవ్వనిత పిటు(ద( జనుదేకుండన్‌ 

జననాథ! యతండు నియమిం । చినవాండై యూఅడిల్లె. జిత్తములోనన్‌. 13 
ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; జననాథ!= ఓ రాజా!; తారు= తాము; గృహంబు= అంతఃపురం; తొజు(గి= వదలి; చను+ఎడన్‌= 
వెళ్ళేటపుడు; ఆ+వనిత= ఆ సుభద్ర; పిజు6దన్‌= వెనక; చనుదేకుండన్‌= వెంబడించి రాకుండా; అత(డు= ధర్మరాజు; 
నియమించినవాండు+ఐ= నియమించి; చిత్తములోనన్‌= మనసులో; ఊణుడిల్లెన్‌= ఊరట పొందాడు. 
తాత్సర్యం: ధర్మరాజు సుభద్రకు ఇట్లా ధర్మబోధ చేసి తామందరూ అంతఃపురంనుండి బయలుదేరేటప్పుడు 
సుభద్రకూడా తమను వెంబడించి రాకుండ తగిన నియమాన్ని ఏర్పరచి మనసులో కొంత 'ఊరట' పొందాడు. 


విశేషం: ధర్మరాజాదులు మహాప్రయాణం చేయబోతున్నారు. అదే తనుత్యాగమనే ప్రయాణం. సుభద్రకూడా అట్లా చేస్తే యదు 
కౌరవులకు రక్షణ ఉండదు. సత్యవతి, కుంతి, సుభద్ర - ఇట్టా తమ తమ వారిని రక్షించుకొనవలసి వచ్చింది. అదే భారత 
కథలోని వైచిత్రి. సంసార ప్రతిష్టను కాపాడటంలో (స్తీ ఎంత ప్రధానమో ఈ ఘట్టాన్ని బట్టి అర్థం చేసికొనవచ్చును. చనుదేకుండన్‌ 
- ముత్తు పరంబగునపుడు తే, తేరులు తెచ్చునకగు 


696 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. పదపడి భారతాజి మృతబాంధవకోటికి మౌసలాజి ను 
న్మదు లయి పడ్డ యాదవజనంబులకుం బరలోకసౌఖ్య సం 
పద కయి చేసె నక్కురునృ్భపాలవరిష్టు( డనేకదానముల్‌ 
రదని తురంగ గోకనక రత్న్వమయంబులుగా ముదంబునన్‌. 14 


ప్రతిపదార్థం: పదపడి= ఆ వెనుక; ఆ+కురున్నపాలవరిష్టుండు= ఆ కురురాజులలో (శ్రేష్టుడైన ధర్మరాజు; భారత+ఆబిన్‌= 
భారతయుద్దంలో; మృత= చనిపోయిన; బాంధవకోటికిన్‌= బంధు సమూహానికి; మౌసల+ఆజిన్‌= ముసలయుద్దంలో; ఉన్మదులు+ 
అయి= మిక్కిలి మదించినవారై; పడ్డ= చనిపోయిన; యాదవజనంబులకున్‌= యాదవులకు; పరలోక సౌఖ్యసంపదకున్‌+అయి= 
పుణ్యలోకాలలో సౌఖ్యసంపద కలుగటానికి; రదని= ఏనుగు; తురంగ= గుర్రం; గో= ఆవు; కనక= బంగారు; రత్న మయంబులుగాన్‌= 


రత్నాలతో కూడిన; అనేక దానముల్‌= పోడశమహాదానాలను; ముదంబునన్‌= సంతోషంతో; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: ఆ తరువాత ధర్మరాజు భారతరణంలో మృతి నందిన బంధువులకు, రోకటి పోరులో నశించిన 
యదుసమూహానికి పుణ్యలోక (ప్రాప్తి కలిగేందుకు ఏనుగులను, గుర్రాలను, ఆవులను, బంగారు, రత్నాలను ఇంకా 
అనేకదానాలను హృదయపూర్వకంగా చేశాడు. 


విశేషం: భూ,గో,తిల,హిరణ్య,రత్న, విద్యా, కన్యా, దాసీ, శయ్యా, గృహ, అగ్రహార, రథ, గజ,అశ్య,ఛాగ, మహిషీ దానాలను 
షోడశదానాలంటారు. గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వస్త్ర ధాన్య, గుడ, రౌప్య, లవణ దానాలను దశదానాలు అంటారు. ఈ 
దానాల (ప్రసక్తి హైందవ జీవితంలో చాలా ప్రధానమైనది. 'అనేకి దానముల్‌ అనటంలో ఆనాటి సంప్రదాయం (ప్రకారం గజాదులుండటం 
వలన ఈ వివరణ అవసరమైనది. 


క. భూదానంబులునుం గ । న్యాదానంబులును జేసి నన్నరపతి వా 
సోదానంబులు నత్యం । తాదరమున నాచరించి యరదము లిచ్చెన్‌. 15 


ప్రతిపదార్థం: ఆ+నరపతి= ఆ రాజు; భూదానంబులునున్‌= భూదానాలు; కన్యాదానంబులును= కన్యాదానాలూ; చేసెన్‌= 


చేశాడు; వాసస్‌+దానంబులు= వ'(స్తదానాలు; అత్యంత+ఆదరమునన్‌= మిక్కిలి ఆదరంతో; ఆచరించి= చేసి; అరదములు+ఇచ్చెన్‌= 
రథాలు ఇచ్చాడు. 


తాత్సర్యం: ఆ రాజు భూదానాలు, కన్యాదానాలు చేశాడు. అత్యంత ఆదరంతో వ(స్తదానాలు కూడా చేసి రథాలను 
కూడా బ్రాహ్మణుల కిచ్చాడు. 
తే. ఇట్లు ధౌమ్యాది విప్రులకెల్లం దృప్తి; యెస(గ బహువస్తుకోటుల నొసంగి కృపుని 

ధనమునను బహుమానంబునను బ్రమోద । భరితుంగా. జేసె. గురుపతి కురువరేణ్య! 16 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= ఓ జనమేజయరాజా!; కురుపతి= ధర్మరాజు; ఇట్టు= ఈ విధంగా; ధౌమ్య+ఆది విప్రులకున్‌+ఎల్లన్‌= 
ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులందరికీ; తృప్తి+ఎసంగన్‌= తృప్తి కలిగేటట్లు; బహువస్తుకోటులన్‌= రకరకాల వస్తు సమూహాలను; 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 697 


ఒసంగి= ఇచ్చి; కృపుని= కృపాచార్యుడిని; ధనంబునన్‌= సంపదతో; బహుమానంబునను= గౌరవంతోను; ప్రమోద భరితున్‌+ 
కాన్‌+చేసెన్‌= సంతోషభరితుడిగా చేశాడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఈ విధంగా ధౌమ్యాది పురోహిత బ్రాహ్మణులకు తృప్తి కలిగే విధంగా నానావిధాలైన వస్తు 
సముదాయాన్ని దానం చేశాడు. కృపాచార్యుడిని మిక్కిలి గౌరవంతో సత్కరించి సంతోషభరితుడిని చేశాడు. 


వ. శేషించినకాంచనరత్నాదు లా క్రితిపతి పరీక్షితునకుబరమాదరంబున సమర్పించి యతనిం గృపాచార్యునకు 


శిష్యుంగా నప్పగించి పొరజానపద ప్రవరజనంబుల రావించి. 17 


ప్రతిపదార్థం: శేషించిన= మిగిలిన; కాంచన= బంగారు; రత్న+ఆదులు= రత్నాలు, ముత్యాలు, వజ్రాలు మొదలైనవాటిని; ఆ 
క్షీతిపతి= ఆ ధర్మరాజు; పరీక్షితునకున్‌= పరీక్షిత్తుకు; పరమ+ఆదరమునన్‌= మిక్కిలి ప్రీతితో; సమర్పించి= ఇచ్చి; అతనిన్‌= పరీక్షిత్తును; 
కృపాచార్యునకున్‌= కృపాచార్యుడికి; శిష్యున్‌+కాన్‌= శిష్యుడిగా; అప్పగించి; పౌర= పురజనులలో; జానపద= (గ్రామ ప్రజలలో; 
ప్రవర= ముఖ్యులైన; జనంబులన్‌= జనాలను; రావించి= రప్పించి. 


తాత్సర్యం: మిగిలిన బంగారు, రత్నాలు మొదలైన వాటిని ధర్మరాజు పరీక్షిన్మహారాజులకు మిక్కిలి ఆదరంతో ఇచ్చాడు. 
అతడిని కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించి పట్టణ, (గ్రామాలలోని ముఖ్య జనులను పిలిపించుకొని. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


సీ, ఆ పార్థపాత్రుని( జూపి 'మా యేవుర । మాటుగా మీ రికుమారవరునిC 
గైకొని తగ నెల్లకార్య జాతంబును । నడపుచు ననురక్తి నాండునాంటి 
కెక్కుడగుచు నుండ నీతని యుల్లంబు । రంజిల్ల సమ్యగారాధనంబు 
నందు సంప్రవణుల రగుండయ్య!' యని పరల్మి। తమ నిశ్చయంబు నుదాత్తభంగి. 


తే. జెప్పుటయు వారు మొగములు చిన్న(బోవ । 'మము నుపేక్షించి యిటుసేంత సముచితంబె? 
నీదు చిత్తంబు కారుణ్య నిలయ; మేము । దరతరంబ యాశ్రితులము ధర్మశీల!' 18 


ప్రతిపదార్థం: ఆ పార్టపౌత్రునిన్‌+చూపి= ఆ పార్టుడి మనుమడైన పరీక్షిత్తును చూపి; (ధర్మరాజు); మా+ఏవుర మాణుగాన్‌= 
మా ఐదుగురికి బదులుగా; మీరు= మీరంతా; ఈ+కుమార వరునిన్‌= ఈ కుమార శ్రేష్టుడిని; కైకొని= (ప్రభువుగా స్వీకరించి; 
తగన్‌= తగినట్టుగా; ఎల్లకార్య జాతంబును= అన్ని పనులనూ; నడపుచున్‌= నడుపుకొంటూ; అనురక్తి= అభిమానం; నాండునాం 
టికిన్‌= నానాటికి; ఎక్కుడు+అగుచున్‌+ఉండన్‌= ఎక్కువ అవుతుండగా; ఈతని+ఉల్లంబు= ఇతడి హృదయం; రంజిల్లన్‌= 
సంతసించగా; సమ్యక్‌+ ఆరాధనంబునందున్‌= బాగా ఆరాధించటంలో; సం+(ప్రవణులరు= మిక్కిలి ఆసక్తి కలవారు; అగు 
డు+అయ్య!= అవండి; అని పల్కి= అని చెప్పి; తమ నిశ్చయంబున్‌= తమ నిర్లయాన్ని; ఉదాత్తభంగిన్‌= ఉదాత్తమైన రీతిలో; 
చెప్పుటయున్‌= చెప్పగా; వారు= ఆ (ప్రజలు; మొగములు= ముఖాలు; చిన్నంబోవన్‌= చిన్నబోవగా (ఇట్లా అన్నారు); ధర్మశీల!= 
ధర్మమే స్వభావంగా కలవాడా!; మమున్‌+ఉపేక్షించి= మమ్ము ఉపేక్షించి; ఇటుసేత= ఇట్టా చేయటం; సముచితంబు+ఎ?= 
సముచితంగా ఉన్నదా?; నీదుచిత్తము= నీ మనసు; కారుణ్య నిలయము= కరుణకు నిలయం; తరతరంబు+అ= తరతరాలుగా; 


మేము; ఆశ్రితులము= మిమ్ములను ఆశ్రయించి ఉన్నాం. 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధర్మరాజు పరీక్షిత్తుడిని వారికి చూపి 'మా ఐదుగురికి బదులుగా మీరంతా ఈ కుమారుడిని ప్రభువుగా 
స్వీకరించి తగిన పద్దతిలో అన్ని పనులనూ నడపుకొంటూ, అభిమానం రోజురోజుకీ అధికం అవుతుండగా ఇతడి 
హృదయం సంతోషించేటట్టు బాగా సహకరించటంలో మిక్కిలి ఆసక్తి కలవారు అవండి” అని పలికి తమ నిశ్చయాన్ని 
ఉదాత్తమైన రీతిలో చెప్పగా, ఆ (ప్రజలు ముఖాలు చిన్నబోవగా ధర్మరాజుతో ఇట్లా అన్నారు: “ధర్మమే స్వభావంగా 
ఉన్న రాజా! మమ్ములను ఇట్టా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొనటం సముచితంగా ఉన్నదా? నీ 
మనసు దయకు నిలయం. మేము తరతరాలుగా మిమ్ములను నమ్ముకొని బ్రతుకుతున్నాం'. 


వ. అని గద్గదకంఠు లగుచు నాడిన మాటలకు నమ్మనుజేంద్రుండు దగు తెటింగున మటుమాటలాడి తమ 
గమనంబులకు( దజ్జనంబుల నియ్యకొల్పె; నప్ప డందులోనం గొందటి నివేశనంబు లధికాభిలాషంబున 
నొత్తి కొనుట కారణంబుగా వివాదంబు పుట్టిన సహదేవుండు 'కలియుగంబు ప్రవేశించుటంజేసి కాదే యిట్టివి 
పుట్టెడు’ నని తలంచి నవ్వి నరనాథునకుం జెప్పిన, నప్పారవోత్తముండు నవ్వుచు 'మన మనువులు సాలు” 
నని పలికి సర్వాభరణంబులు నూడ్జి వల్కలాజినంబులు ధరియించినం, దమ్ములు ద్రౌపదియు నట్ల చేసి; 
రందటుం దత్కాలోచితంబులగు నిష్టా విధానంబు లాచరించి, యగ్నుల నంబుగతంబులు సేసి, మొగం 
బులం దెలి వగ్గలింప గృహంబు వెలువడి; రప్పుడు ద్రౌపది షష్టత్వనిష్టం బోవ సప్తమం బై యొక్కసారమేయంబు 
వారల వెనుక జనియె; నప్పుడు. 19 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; గద్గదకంఠులు+అగుచున్‌= (డగ్గుత్తికపడిన) కంఠాలు కలిగినవారై; ఆడినమాటలకున్‌= పలికిన 
పలుకులకు; ఆ+మనుజ+ఇం(ద్రుండు= ఆ రాజు; తగు+తెజంగునన్‌= తగినవిధంగా; మణుమాటలు+ఆడి= సమాధానం చెప్పి; 
తమగమనంబులకున్‌= తమ ప్రయాణానికి; తద్‌+జనంబులన్‌= వారిని; ఇయ్యకొల్పెన్‌= సమ్మతింపచేశాడు; అప్పుడు= ఆ సమయంలో; 
అందులోనన్‌= వారిలో; కొందణు= కొంతమంది; కొందజ= కొందరి; నివేశనంబులన్‌= కూర్చున్నచోటులను; అధిక+అభిలాషంబునన్‌= 
మిక్కిలి ఆసక్తితో; ఒత్తికొనుట; కారణంబుగాన్‌= కారణంగా; వివాదంబు= వివాదం; పుట్టినన్‌= పుట్టగా; సహదేవుండు= సహదేవుడు; 
కలియుగంబు= కలియుగం; (ప్రవేశించుటన్‌+చేసి+కాదే!= (ప్రవేశించటం వలననేకాదా!; ఇట్టివి= ఇట్టాంటివి; పుట్టెడున్‌+అని= 
పుట్టు తున్నాయని; తలంచి= ఆలోచించి; నవ్వి; నరనాథునకున్‌= ధర్మరాజుకు; చెప్పినన్‌= చెప్పగా; ఆ+పౌరవ+ఉత్తముండు= ఆ 
పురువంశజులలో (శ్రేష్టుడైన ధర్మరాజు; నవ్వుచున్‌= నవ్వుతూ; మన మనువులు= మన జీవితాలు; చాలును+అని= ఇక చాలని; పలికి= 
అంటూ; సర్వ+ఆభరణంబులున్‌= నగలన్నిటినీ; ఊడ్భి= తీసివేసి; వల్కల+అజినంబులు= నారబట్టలను, లేడిచర్మాన్ని; 
ధరియించినన్‌= కట్టుకొనగా; తమ్ములున్‌= తమ్ములైన భీమాదులు; (ద్రౌపదియును= (ద్రౌపదీ(కూడా); అట్ట చేసిరి= అట్లాగే 
చేశారు; అందయున్‌= అందరూ; తద్‌+కాల+ఉచితంబులు+అగు= ఆ కాలానికి తగిన; నిష్టావిధానంబులు= నిష్టతో కూడిన 
ధార్మిక విధులను; ఆచరించి= చేసి; అగ్నులన్‌= అగ్నులను; అంబుగతంబులు+చేసి= నీళ్ళలో కలిపి; మొగంబులన్‌= ముఖాలలో; 
తెలివు= జ్ఞానంతోడి ప్రకాశం; అగ్గలింపన్‌= అతిశయించగా; గృహంబున్‌+వెలువడిరి= ఇంటి నుండి బయటికి వచ్చారు; అప్పుడు= 
ఈ సమయంలో; (ద్రౌపది; షష్టత్వనిష్టన్‌= ఆరవ వ్యక్తిగా (శ్రద్దతో; పోవన్‌= వెంటవెళ్ళగా; ఒక్క సారమేయంబు= ఒక కుక్క; 
సప్తమంబు+ఐ= ఏడవదిగా; వారల వెనుకన్‌= వారి వెనుక; చనియెన్‌= బయలుదేరింది; అప్పుడు= అపుడు. 


తాత్సర్యం: ఈ విధంగా వణుకుతున్న గొంతులతో వారన్న మాటలకు ధర్మరాజు తగిన విధంగా సమాధానం చెప్పి 
తమ ప్రయాణానికి వారిని సమ్మతింపజేశాడు. ఆ సమయంలో వారిలో కొందరికి మాత్రం ఆసీనులు కావడానికి 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 699 


సంసిద్దమయిన చోట్లలో ఇతరులు కూడా ఆసీనులు కావడానికి ఆసక్తి సంసిద్దతలు (ప్రదర్శించడం వలన వారిలో 
వారికి తగవు వచ్చింది. అపుడు సహదేవుడు ‘కలియుగం (ప్రవేశించటం వలననే కదా ఇట్లాంటి తగవు పుట్టిం' దని 
ఆలోచించి, నవ్వి ధర్మరాజుతో ఈ విషయం చెప్పాడు. అది విన్న ధర్మరాజు నవ్వుతూ “ఇక మన జీవితాలు చాలు” 
అని అంటూ నగలన్నింటినీ తీసివేసి నారబట్టలనూ, బింకచర్మాన్నీ ధరించాడు. తమ్ములైన భీమాదులు, (ద్రౌపది 
కూడా అట్లాగే చేశారు. అందరూ ఆ సమయానికి తగిన ధార్మికవిధులను చేసి అగ్నులను నీళ్ళలో కలిపివేశారు. అంతః 
పురంనుండి బయటికి వచ్చారు. వారివెంట ఆరవవ్యక్తిగా నిష్టతో (ద్రౌపది బయలుదేరింది. ఒక కుక్క ఏడవదిగా 
వారివెంట పడింది. 


విశేషం: కలియుగధర్మం అంటే ఏమిటో ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసికొనవచ్చును. కృతయుగంలో అందరూ సత్యధర్మనిష్టులే. 
త్రేతలో ఒకపాదం. ద్వాపరంలో మరోపాదం పోగా కేవలం ఒకపాదంమీద ధర్మదేవత నిలబడిందన్న సంప్రదాయ భావనకు 
మూలమిదే. ద్వాపరంలో ఒకరిచోటును మరి ఒకరు ఒత్తుకొని వచ్చినా పెద్దగా పట్టించుకొన్నవారు కారు. కలియుగం శ్రీకృష్ణుడి 
అ= > స్‌ ac) 

నిర్యాణంతో ప్రవేశించింది. అందుకే జనులలో 'ఓర్పు' నశించిందని అర్థం. ద్వాపరంలో ఏ ఒకరిద్దరిలోనో ఉన్న అసూయ సమాజ 
'రుగ్మతి గా మారింది. కాబట్టే కలిప్రారంభంలోనే అంతచిన్న విషయానికి “తగవు” వచ్చింది. ద్వాపరంలోని వ్యక్తులు కాబట్టి 
ధర్మజుడు, సహదేవుడు దీనిని చూసి నవ్వుకొన్నారు. సహదేవుడు భవిష్యద్‌ జ్ఞాన మున్నవాడు కాబట్టి కలియుగ ధర్మమని 
వ్యాఖ్యానించాడు. ఇక మనం అవతారాలు చాలించవచ్చునని ధర్మరాజు అనటానికి అర్హ మిదే. భారతంలో ధర్మజుడు “నాయకుడు” 
కాబట్టే అవతార పరిసమాప్తి సూచన కూడా ఆయననోటే వెలువడింది. [ద్రౌపది వారి నాశ్రయించి భారతరణ సంకల్పం కలిగించిన 
“శక్తి స్వరూపిణి. వెంటవచ్చిన కుక్క సాక్షాత్తు “ధర్మమే”. వారికన్నా ముందువచ్చి వారివెంట వెళ్ళుతున్నది. ఇక్కడినుండే పాండవుల 
మహాప్రస్థానం మొదలవుతున్నది. 

సీ. _ పారజనంబు లాబాలవృద్దంబుగా । వచ్చి రక్కురువంశవరుల జూడం 

దత్సమయంబు జూదమునాండు వెడలి వా। రరిగడు నయ్యవసరము( బోలె; 


భటసమేతముగ నప్పాండుతనూజుల । తోన యుయుత్సుండు దాను నరిగె; 
భవదీయ జనకు( డభ్యంతరసతు లెల్ల | ననుగమించిరి వారి మనుజనాథ! 


తే. యిట్లు కరిపురి వెలువడి యేంగె ధర్మ। తనయు౯ డందటు నెంతయు దవ్వు గాంగ 
2|| 1 ర్రికం/ తశ భక 2 x0°=dl = #-— క" Q" Ez + T-A (#°KE#°0 3 20 


ప్రతిపదార్థం: పౌరజనంబులు= పురజనులు; ఆ బాల వృద్దంబుగాన్‌= పిల్లలు మొదలుకొని, పెద్దలవరకూ అందరూ; ఆ+ 
కురువంశవరులన్‌+చూడన్‌= ఆ కురువంశ శ్రేష్టులను చూడగా; వచ్చిరి= వచ్చారు; తద్‌+సమయంబు= ఆ సమయం; జూదమునాం 
డు= జూదంలో ఓడిపోయినరోజున; వెడలి= హస్తినవదలి; వారు+అరిగెడు= వాళ్ళు వెళ్ళిన; ఆ+అవసరమున్‌+పోలెన్‌= ఆ 
సందర్భంవలె ఉన్నది; యుయుత్సుండు= యుయుత్సుడు; భటసమేతముగన్‌= భటులతో కూడి; ఆ+పాండుతనూజులతోన్‌+ 
అ= ఆ పాండుకుమారులతో పాటే; తానున్‌+అరిగెన్‌= తానుకూడా వెళ్ళాడు; మనుజనాథ!= ఓ జనమేజయ మహారాజా!; 
భవదీయ జనకు(డు= నీ తండ్రి పరీక్షిన్మహారాజు; అభ్యంతర సతులు+ఎల్లన్‌= అంతఃపురంలోని (స్త్రీలందరూ; వారిన్‌= వారిని; 
అనుగమించిరి= వెంబడించారు; ఇట్టు= ఈ విధంగా; కరిపురి వెలువడి= హస్తినాపురాన్ని వదలి; ధర్మతనయు(డు= ధర్మరాజు; 
ఏంగెన్‌= బయలుదేరాడు; అందఖున్‌= అందరూ; ఎంతయున్‌+దవ్వు+కాంగన్‌= ఎంతో దూరం వరకు; సాలయక= వెనుదీయకుండా; 
ఏ(గిరి= వెంటనడిచారు; ఒకళ్ళను+చూచి= ఎవరినో చూచి (ధర్మరాజు) (ఇంక) నిలువుము= నిలువుము; అన(డు; తలవాణి= 
తలను వంచి; ఆ రాజు= ధర్మరాజు; చనుచున్‌+ఉండెన్‌= వెళ్ళుతూ ఉన్నాడు. 


700 శ్రీమదాంధ్ర మహాభారతము 


అలి 


ఆ సమయం - ఆనాడు జూదంలో ఓడిపోయి హస్తినాపురంనుండి వెళ్ళిపోయిన సందర్భాన్ని గుర్తుకు తెస్తున్నది. 
యుయుత్సుడు సైన్యంతోకూడి పాండవుల వెంట బయలుదేరాడు. రాజా! నీ తండ్రి పరీక్షిత్తు అతడి అంతఃపురకాంతలు 
వారిని వెంబడించారు. ఇట్టా ధర్మరాజు హస్తినను వదలి బయలుదేరాడు. వెంట వస్తున్నవారు చాలా దూరం వరకు 
వెనుదీయకుండా అట్లా వస్తూనే ఉన్నారు. ధర్మరాజు వారిలో ఎవరినో చూచి “ఇక మీరు ఆగండి” అనక తాను మాత్రం 
ముందుకు సాగిపోతున్నాడు. 


తాత్సర్యం: హస్తినాపురంలోని జనులు పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ పాండవులను చూడటానికి వచ్చారు. 


విశేషం: జూదంలో ఓడిపోయిన రోజున అరణ్యఅజ్ఞాతవాసాలకు (ప్రస్థానం. ఈనాడు ముక్తిమార్గానికి చేస్తున్న ఈ ప్రయాణం 
“మహాప్రస్థానం”. వెంటవచ్చిన వారికి పాండవులమీద ఎంత అపేక్ష ఉన్నదో ఈ ఘట్టం నిరూపిస్తున్నది. 


చ. తనువులు దూల నందటు( బ్రదక్షిణముల్‌ వినుత ప్రణామముల్‌ 

వినయసమేతులై నడపి వీడ్కొని రా నృపతిం గ్రమక్రమం 

బున; నిటు లుమ్మలంబు మనముల్‌ పొగిలింపంగ వచ్చి చొచ్చి ర 

జ్ఞనములునుం బరీక్షితుండు సామజపట్టణ మస్సురద్దతిన్‌. 21 
ప్రతిపదార్థం: అందజున్‌= అందరూ; తనువులు+తూలన్‌= శరీరాలు అలసటతో తూలిపోతుండగా; వినయసమేతులు+ఐ= 
వినయంతో కూడినవారై; (ప్రదక్షిణముల్‌= (ప్రదక్షిణలు; వినుత ప్రణామముల్‌= (ప్రశంసతోడి నమస్కారాలు; నడపి= చేసి; 
క్రమ(క్రమంబునన్‌= ఒక్కొక్కరే; ఆ నృపతిన్‌= ఆ ధర్మజుడిని; వీడ్కొనిరి= వీడ్కొన్నారు; ఇటు= ఇట్టా; ఉమ్మలంబు= దుఃఖం; 
మనముల్‌= మనస్సులను; పొగిలింపంగన్‌= పరితపింపచేయగా; ఆ+జనములున్‌= ఆ పౌరులూ; పరీక్షితుండు= పరీక్షిన్మహారాజూ; 
సామజపట్టణము= హస్తినకు; అస్సురత్‌+గతిన్‌= కాంతిహీనమైన నడకతో; వచ్చి చొచ్చిరి= వచ్చి చేరారు. 
తాత్సర్యం: అందరూ తూలిపోతున్న శరీరాలతో వినయంతో కూడినవారై (ప్రదక్షిణలు చేశారు. ప్రస్తుతిస్తూ 
నమస్కరించారు. ఒక్కొక్కరే ధర్మరాజును వీడ్కొన్నారు. ఇట్లా దుఃఖం, వారి మనసులను పరితపింప చేస్తుండగా ఆ 
పౌరులు, పరీక్షిన్మహారాజు కాంతిలేని నడకలతో ఎట్లాగో హస్తినాపురం చేరుకొన్నారు. 
వ. ఆ సమయంబున. 22 
తాత్సర్యం: ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


తే. జనకు కడకు నులూచి (పి) భుజంగలోక | మునకు బోయె. జిత్రాంగద తన తనూజు; 

డైన బభ్రువాహనుపాలి కరిగె. దక్కు(। గలుగు సతు లెల్ల నీ తండ్రికడన నిలువ. 23 
ప్రతిపదార్థం: ఉలూచి= అర్జునుడి భార్య ఉలూచి; జనకు కడకున్‌= తండ్రివద్దకు; భుజంగలోకమునకున్‌+పోయెన్‌= నాగలోకానికి 
వెళ్ళింది; చిత్రాంగద= అర్జునుడి మరొకభార్య అయిన చిత్రాంగద; తన తనూజుండు+ఐన= తన కుమారుడైన; బ(భ్రువాహను 


పాలికిన్‌+అరిగెన్‌= బభ్రువాహనుడి దగ్గరికి వెళ్ళింది; తక్కున్‌+కలుగు+సతులు+ఎల్లన్‌= తక్కిన (స్త్రీలందరూ; నీ తండ్రి కడన్‌+అ= 
నీ తండ్రి అయిన పరీక్షిత్తు వద్దనే; నిలువన్‌= నిలువగా. 


తాత్సర్యం: అర్జునుడి భార్య ఉలూచి తన తండ్రి నివాసమైన నాగలోకానికి వెళ్ళింది. మరొకభార్య చిత్రాంగద తన 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 701 


కుమారుడు బభ్రువాహనుడి వద్దకు చేరింది. తక్కిన స్రీలు నీ తండ్రి పరీక్షిత్తు వద్దనే నిలిచిపోగా. (తరువాతి వచనంతో 
అన్వయం) 


వ. అప్పుడు. 24 
తాత్సర్యం: ఆ సమయంలో- (తరువాతి పద్యంతో అన్వయం) 


సీ, కృపుండు ధౌమ్యుండు నా నృపతిని( దగువారి । నర్హభాషణముల ననునయించి 
యెలమి చిత్తంబుల6 దలకొల్పి పారుల6। దగ జేర్చి పనుల నుత్సాహ మెసంగ 
వర్తింప జేసిన వారణపురి పూర్వ। భంగి సంపత్ప్సరిభరిత మయ్యె; 
నట ధర్మజుండు ముందట జన. గ్రమమున । ననుగమించిరి పవనాత్మజుండు 


తే. నర్జునుండు నకులుండు. దదవరజుండు । ద్రౌపదియు నిట్లు సనుచుండ. దగిలి వారి 
వెనుక విడువక శునకంబు( జనియె; నవ్వి । ధమున వారు మహాపథగమనమునకు. 25 


ప్రతిపదార్థం: కృపుండు= కృపాచార్యుడు; ధౌమ్యుండున్‌= ధౌమ్యుడు; ఆ నృపతిన్‌= ఆ రాజును; తగువారిన్‌= తగిన మరికొందరిని; 
అర్హభాషణములన్‌= సముచితమైన ఓదార్పు మాటలతో; అనునయించి= ఓదార్చి; ఎలమి= ధైర్యం; చిత్తంబులన్‌= మనస్సులలో; 
తలకొల్పి= ప్రేరేపించి; పౌరులన్‌= పురజనులను; తగన్‌= తగినట్టు; తేర్చి= తేరుకొనేటట్టు చేసి; పనులన్‌= పనులలో; 
ఉత్సాహము+ఎస(గన్‌= ఉత్సాహం అతిశయించగా; వర్తింపన్‌+చేసినన్‌= (ప్రవర్తించేటట్లు చేయగా; వారణపురి= హస్తినాపురి; 
పూర్వభంగిన్‌= మునుపటివలె; సంపద్‌+పరిభరితము+అయ్యెన్‌= సంపదతో కూడినది అయింది; అటన్‌= అక్కడ; ధర్మజుండు= 
ధర్మరాజు; ముందటన్‌+చనన్‌= ముందరికి వెళ్ళుతుండగా; క్రమమునన్‌= వరుసగా; పవన+ఆత్మజుండు= భీముడు; అర్జునుండు= 
అర్జునుడు; నకులుండు= నకులుడు; తద్‌+అవరజాండు= అతడికి వెనుక పుట్టినవాడు (తమ్ముడు) (సహదేవుడు); (దౌపదియున్‌= 
ద్రౌపదీ; అనుగమించిరి= వెంటనడుస్తున్నారు; ఇట్టు= ఈ విధంగా; చనుచున్‌+ఉండన్‌= వెళ్ళుతుండగా; వారి వెనుకన్‌= వారి 
వెంబడి; తగిలి= అనుసరించి; విడువక= వదలక; శునకంబున్‌+చనియెన్‌= ఆ కుక్క కూడా వెళ్ళింది; ఆ+విధమునన్‌= ఆ 
విధంగా; మహా పథగమనమునకున్‌= అతిపెద్దదారిలో (ప్రయాణానికి; (మహాటప్రస్థానానికి) వారు. 


తాత్పర్యం: కృపుడు, ధౌమ్యుడు ఆ రాజును, ముఖ్యులైన ఇతరులను తగిన ఓదార్పు మాటలతో ఓదార్చి ధైర్యం 
పురికొల్సారు. ఆ పురజనులను తేరుకొనేటట్టు చేసి ఉత్సాహంతో పనులు చేసికొనేటట్టు చేశారు. అందుచేత హస్తినాపురి 
మునుపటివలె అన్ని సంపదలతో కూడినది అయింది. ఇదిట్లా ఉండగా అక్కడ ధర్మరాజు ముందుకు సాగుతుండగా 
భీమార్జున నకుల సహదేవులు, (ద్రౌపది ఆయన వెంట నడుస్తున్నారు. వారిని వెంబడించి వస్తున్న కుక్క వదలకుండా 
అట్లాగే వారిని అనుసరించి వెళ్ళుతున్నది. ఇట్లా అతి దీర్ధమైన దారిలో ప్రయాణానికి వారు. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: 'పురోహితు' డనే శబ్దానికి అర్ధం ఈ పద్యంలో తెలుస్తున్నది. ముందు కాలానికి హితాన్ని కోరి ఎవరు (ప్రజలను 
ధర్మపథంలో నడిపిస్తారో వారు పురోహితులు. వారికి హైందవ సమాజంలో అత్యుత్తమ గౌరవం ఇవ్వటానికి కారణం ఇదే. వారు 
రాజుకు ధైర్యం చెప్పారు. ప్రజలను ఉత్సాహవంతులను చేశారు. మళ్ళీ పంటలు పండాయి. లౌకిక వృత్తులన్నీ యథాతథంగా 


సాగాయి. అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయని అర్థం. అంతవరకు పాండవులు ఆ మహాప్రస్థానం చేస్తూనే ఉన్నారు. 


702 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. పూని యుపవాసవ్రతపరులై భాగీరథి పొంతకుం జని యంత నుండియు. బ్రాజ్ముఖ వర్తనంబు గైకొని 
యోగబలంబున నరిగి గిరిసరిదరణ్యంబు లనేకంబులు గడచి పూర్వసముద్ర తీరంబు సేరి; రట్టియెడ. 26 
ప్రతిపదార్థం: పూని= పూనుకొని; ఉపవాసవ్రతపరులు+ఐ= ఉపవాసదీక్షలో; భాగీరథి= గంగ; పొంతకున్‌+చని= సమీపానికి 
వెళ్ళి; అంతనుండియున్‌= అక్కడినుండి; ప్రాక్‌+ముఖవర్తనంబున్‌+కైకొని= తూర్పుదిశగా తిరిగి; యోగబలంబునన్‌= యోగశక్తితో; 
అరిగి= వెళ్ళి; గిరి= కొండలు; సరిత్‌= నదులు; అరణ్యంబులు= అడవులు; అనేకంబులు+కడచి= అనేకాలు దాటి; 
పూర్వసముద్రతీరంబు+చేరిరి= తూర్పు సముద్రతీరం చేరారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: పూనుకొని ఉపవాసదీక్షతో గంగను సమీపించి, అక్కడినుండి తూర్పుదిశగా తిరిగి యోగశక్తితో ప్రయాణించి 
కొండలు, నదులు, అడవులు అనేకాలు దాటి తూర్పు సముద్రతీరం చేరారు. ఆ సమయంలో-(తరువాతి పద్యంతో 
అన్వయం) 


క. దిక్కులు మేఘపథంబును । బిక్కటిలంగ నవయవములు భీషణములుగా 
నొక్కయెడ నగ్నిదేవుం | డక్మౌరవవంశవరుల యగ్రతలమునన్‌. 27 


ప్రతిపదార్థం: వేఫఘపథంబునన్‌= ఆకాశంలో; దిక్కులు= అష్టదిక్కులు; పిక్కటిలంగన్‌= నిండుకొనగా (వ్యాపించగా); 
అవయవములు= దేహభాగాలు; భీషణములు+కాన్‌= భయంకరంగా (కనిపించగా); ఒక్కఎడన్‌= దారిలో ఒకచోట; అగ్నిదేవుండు; 
ఆ+కౌరవవంశవరుల= ఆ పాండవుల యొక్క; అ(గ్రతలమునన్‌= ముందువైపు. 


తాత్సర్యం: వీరి ఎదుట అన్ని దిక్కులలో వ్యాపించిన సుదీర్షదేహుడై అతిభయంకరంగా కనిపిస్తున్న అవయవాలతో 
అగ్నిదేవుడు (తరువాతి పద్యంతో అన్వయం). 


అగ్నిదేవు( డర్జును చేతి గాండీవంబు సముద్రంబున వైపించుట (సం.17-1-33) 


(ఈక 


నిలిచి బీభత్సుండు నిర్ణర స్నేహంబు । కతమున విడువక గాండివంబు 
గొనివచ్చుచున్న నాతనితోడ నవ్వాయు । సఖు€'డో ధనంజయ! శౌరిచక్ర 
మెన్న(డే దివమున కేణె; నీ వేల గాం । డీవంబు విడువవు? దేవకార్య 
మునకుంగా వరుణదేవునిచేత నేను దె । చ్చినయది యీ ధనుశ్రేష్ట మమ్మ 


తే, హానుభావుని కొప్పింపు' మనిన 'లెస్స। యట్లు సేయుదుగా' కని యక్కిరీటి 
యగ్రజానుజులకు( జెప్పి యాదరమున । నాత( డచ్చాప మంబుధియందు. బెట్టి. 28 


ప్రతిపదార్థం: నిలిచి= (ఆ విధంగా అగ్నిదేవుడు వారి ముందు) నిలిచి; బీభత్సుండు= అర్జునుడు; నిర్భర= అతిశయించిన 
(పూర్ణమైన); స్నేహంబుకతమునన్‌= మై(త్రివలన; విడువక= వదలకుండా; గాండివంబున్‌= గాండీవాన్ని; కొని వచ్చుచున్‌+ఉన్నన్‌= 
తీసికొని వస్తుండగా; అతనితోడన్‌= అతడితో; ఆ+వాయుసఖు(డు= వాయుదేవుడి మిత్రుడైన అగ్నిదేవుడు; (ఇట్లా అన్నాడు); ఓ 
ధనంజయ!= ఓ అర్షునా!; శౌరిచక్రము= శ్రీకృష్ణుడి చక్రం; ఎన్నండేన్‌= ఏనాడో; దివమునకున్‌+ఏలౌన్‌= స్వర్గానికి చేరిపోయింది; 
నీవు= నీవు మాత్రం; గాండీవంబు= గాండీవాన్ని; ఏల విడువవు?= ఎందుకు వదలిపెట్టవు?; దేవకార్యమునకున్‌+కాన్‌= దేవతలు 
సంకల్పించిన పనిని నెరవేర్చటానికి గాను; నేను; ఈ ధనుస్‌+శ్రేస్టము= ఈ శ్రేష్టమైన వింటిని; ఆ+వరుణదేవుని చేతన్‌= 


మహాప్రస్థానిక పర్వము - ఏకాశ్వాసము 703 
వరుణదేవుడి నుండి; తెచ్చిన+అది= తెచ్చాను; (దీనిని మరలా); ఆ+మహానుభావునికిన్‌= ఆ మహానుభావుడయిన వరుణుడికి; 
ఒప్పింపుము= అప్పగించుము; అనినన్‌= అని చెప్పగా; లెస్స= చిత్తం; అట్టు+చేయుదుకాన్‌కాక+అని= అట్టాగే చేస్తానని; ఆ+కిరీటి= 
ఆ అర్జునుడు; అ(గ్రజ+అనుజులకున్‌= అన్నలకు, తమ్ముళ్ళకు చెప్పి; ఆదరమునన్‌= ఆదరంతో; అతండు= అర్జునుడు; 
ఆ+చాపము= ఆ ధనుస్సును; అంబుధియందున్‌= ఆ సముద్రంలో; పెట్టెన్‌= ఉంచాడు. 


తాత్పర్యం: అట్లా అగ్నిదేవుడు వారిముందు నిలిచి అమితమైన స్నేహంతో ఆ గాండీవాన్ని అట్లాగే తీసికొనివస్తున్న 
అర్జునుడితో ఇట్లా అన్నాడు: 'ఓ అర్జునా! శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శనచ[క్రం ఏనాడో స్వర్గం చేరిపోయింది. మరి నీవు 
మాత్రం గాండీవాన్ని ఇంకా ఎందుకు వదలకుండా ఉన్నావు? దేవతలు సంకల్పించిన కార్యాన్ని సాధించటానికి నేను 
స్వయంగా వరుణదేవుడి వద్దనుండి తెచ్చింది ఆ ధనుస్సు. దానిని మరలా ఆ మహానుభావుడికే అప్పగించుము' -అని 
చెప్పగా, “అట్టాగే” అని అర్జునుడు అన్నలకు, తమ్ముళ్ళకు ఈ విషయం చెప్పి, ఆ ధనువుకు గౌరవంతో నమస్కరించి 
ఆ వింటిని సముద్రంలో ఉంచాడు. 


విశేషం: రాజసూయం ముందు ఏ అగ్నిదేవుడు గాండీవాన్ని ప్రసాదించాడో ఆ మహానుభావుడే స్వయంగా వచ్చి ఆ ధనువును 
సముద్రంలో సమర్పించుమంటున్నాడు. 'నరుడు” కాబట్టి అర్జునుడికి ఆ 'ధనువు' పై మమత పోలేదన్న మాట. 'సర్వస్వత్యాగం' 
చేస్తేనే తప్ప విముక్తి లభించదు. అర్జునుడికి ఆభరణాలకన్నా ముఖ్యమైనది, అతడికి 'అహం'కార కారణమైనది ఆ ధనుస్సే - అది 
దేవకార్యం కోసం (ప్రసాదించబడింది - కౌరవయుద్దంలో దాని ప్రయోజనం తీరిపోయింది. అందుకనే బోయలముందు అది 
కర్రవలె మాత్రం ఉపయోగపడింది. 


వ. తదనంతరంబ కృశానుం డంతర్జానంబు సేసి; నయ్యోగపరాయణులు పదంపడి. 29 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత; కృశానుండు= అగ్నిదేవుడు; అంతర్జానంబు+చేసెన్‌= మాయమైపోయాడు; 
ఆ+యోగపరాయణులు= యోగనిష్టితులైన పాండవులు; పదంపడి= పిమ్మట. 
తాత్సర్యం: అట్టా చేయగానే అగ్నిదేవుడు మాయమైపోయాడు. ఆ తరువాత యోగనిస్టితులైన పాండవులు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
ఆ. దక్షిణాభిముఖత. దలకొని యిలకుంబ్ర। దక్షిణంబు గాంగందమ మనములు 

తద్ద ముదము నొంద నద్దెస వారి యు । పాంతమునకు నేంగి రధిపముఖ్య! 30 


ప్రతివదార్థం: అధివముఖ్య!= రాజా! (వినుము); దక్షిణ+అభిముఖతన్‌= దక్షిణంవైపుగా; తలకొని= పూనుకొని; 
ఇలకున్‌+(ప్రదక్షిణంబు+కా(గన్‌= భూమికి ప్రదక్షిణంగా; తమమనములు= తమ మనస్సులు; తద్ద= మిక్కిలి; ముదమున్‌+ఒందన్‌= 
సంతోషం చెందగా; ఆ+దెసన్‌= ఆ వైపుగా; వార్డి= సముద్ర; ఉపాంతమునకున్‌= సమీపానికి; ఏంగిరి= వెళ్ళారు. 

తాత్సర్యం: అట్లా దక్షిణంవైపుగా ప్రయాణించాలని పూనుకొని భూమికి ప్రదక్షిణమార్గంలో వెళ్ళుతూ తమ మనస్సులు 
మిక్కిలి సంతోషం చెందగా సముద్రానికి సమీపంగా వెళ్ళారు. 


వ. అచ్చటినుండి. 31 


704 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అక్కడినుండి - (తరువాతి పద్యంతో అన్వయం). 


క. పడమర మొగమై పశ్చిమ । జడనిధి తీరంబు సేరంజని యుత్తర మె 
క్కుడు నియతి నడచి వారిథి(। బొడ వడ(గిన యాదవేంద్రుపురి చేరువగన్‌. 32 


ప్రతిపదార్థం: పడమర మొగము+ఐ= పడమర వైపుగా; పశ్చిమజడనిధి తీరంబున్‌= పశ్చిమసము ద్రతీరాన్ని; చేరన్‌+చని= 
చేరగా బయలుదేరి; ఉత్తరము+ఎక్కుడు నియతిన్‌+నడచి= ఉత్తరదిశగా అధికనిష్టతో నడచి; వారిధిన్‌= సము(ద్రంలో; పొడవు+అడ6 
గిన= నిలువునా మునిగిపోయిన; యాదవేంద్రు+పురి= శ్రీకృష్ణుడి నగరమైన ద్వారకకు; చేరువగన్‌= సమీపంగా. 


తాత్సర్యం: అటునుండి పడమరవైపుగా బయలుదేరి పశ్చిమ సము[ద్రతీరాన్ని చేరి, అటుపైన అధికనిష్టతో ఉత్తరంవైపుగా 


ప్రయాణించి సముద్రంలో నిలువునా మునిగిపోయిన శ్రీకృష్ణుడి నగరమైన ద్వారకకు సమీపంగా (చేరి) (తరువాతి 
పద్యంతో అన్వయం). 


చ. అట జని యశ్రమంబున హిమాచలమున్‌ సమతిక్రమించి వా 
రటవులు భూములున్‌ నదులు నద్రులునుం గడుంబెక్కు లంచితో 
తృట దృఢయోగసేవన నితాంత నిరాకుల వర్తనంబు నొం 
దుట గతఖేదులై కడచి తూలక మేరు సమీపభూమికిన్‌. 33 


ప్రతిపదార్థం: అటన్‌+చని= అక్కడినుండి బయల్దేరి; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండానే; హిమాచలమున్‌= హిమవత్పర్వత్యాన్ని; 
సమతి(క్రమించి= దాటి; వారు= పాండవులు; అటవులు= అడవులూ; భూములన్‌= భూములూ; నదులున్‌= నదులూ; అద్రులునున్‌= 
కొండలూ; కడున్‌+పెక్కులు= చాలావాటిని; అంచిత= మిక్కిలి; ఉత్కట= గొప్పదైన; దృఢ= దృఢమైన; యోగసేవన= యోగనిస్టచేత; 
నితాంత= అధికమైన; నిరాకుల= వ్యథలేని; వర్తనంబున్‌+ఒందుటన్‌= దేహమనోవృత్తులు కలిగి ఉండటంవలన; గతఖేదులు+ఐ= 
దుఃఖంలేనివారై; కడచి= ఆ దూరాన్ని దాటి; తూలక= చలించక; మేరు సమీపభూమికిన్‌= మేరుపర్వత సమీపానికి. 


తాత్పర్యం: అక్కడినుండి బయలుదేరి శమలేకుండానే హిమవత్‌పర్వతాన్ని దాటి, వారు అనేక అరణ్యాలూ, భూములూ, 
నదులూ, కొండలూ మిక్కిలి గొప్పదైన దృఢయోగనిష్ట చేత ఏ మాత్రం వ్యథలేకుండా అంత దూరాన్నీ (ప్రయాణం చేసి 
ఏ కలతా లేనివారై అలసిసొలసి పోక మేరుపర్వత భూభాగానికి వెళ్ళి. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: నాలుగుదిక్కులూ చుట్టారని ఈ పద్యాల తాత్సర్యం. భారతదేశం నాలుగు చెరగులు చూచిన తరువాత హిమవత్‌ 
పర్వతం దాటి మేరుపర్వతం సమీపించారు. ఇక ఇదంతా దేవతల ఆవాసం. 'యోగసేవని మంటే యోగాన్ని అభ్యసించటం. 
ఇక్కడ యోగం వలననే ఇంత దూరాన్నీ వారు ఏ ఖేదం లేకుండా దాటగలిగారన్న సూచన ఉన్నది. దేహమనోవృత్తులలో సాధించిన 
సమత్వం వలననే ఈ యోగం వారికి సిద్దించింది. అందుకే వారు తూలిపోలేదు. 


ద్రౌపది మొదలగువారు గతప్రాణులై పడుట (సం.17-2-3) 


సీ. చనునప్పు డయ్యేడ్వురును నతిస్టిరయోగ । సాధనపరు లయి సత్వరముగ( 
బోవంగ6 బాంచాల భూపపుత్రిక యోగ । మెడలిన మేదిని(బడియె నధిప! 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 705 


పడిన సమీరణుకొడుకు కనుంగొని యన్నత్రోం జెప్పి 'యయ్యతివవలన( 
గాన మెన్నండు ధర్మహాని; యి ట్లగుటకు | నరయంగ గత మేమి? యని విషణ్ణ 


తే డగుచు నడిగిన నాతం'డిమ్మగువ యింద్ర। తనయుదెస( బక్షపాతిని; దాన జేసి 
సుకృతములు ఫలియింపమి( జూవె దీని | కిట్టి దురవస్థ వాటిల్లె నీడ్యచరిత!' 34 


ప్రతిపదార్థం: చను+అప్పుడు= వెళ్ళుతున్నప్పుడు; ఆ+ఏడ్వురును= ఆ ఏడుగురూ; అతిస్థిరయోగ= అతిస్టిరమైన యోగాన్ని; 
సాధనపరులయి= సాధించటంలో తాత్సర్యం గలవారై; సత్వరముగన్‌= శీఘ్రంగా; పోవంగన్‌= వెళ్ళుతుండగా; పాంచాల భూపపుత్రిక= 
పాంచాలమహారాజుకూతురు (ద్రౌపది); యోగము+ఎడలినన్‌= యోగం సడలిపోగా; మేదినిన్‌+పడియెన్‌= నేలమీద పడిపోయింది; 
అధిప!= ఓ జనమేజయా!; పడినన్‌= అట్లా పడిపోగా; సమీరణు కొడుకు= వాయుపు(త్రుడు-భీముడు; కనుంగొని= చూచి; 
అన్నతోన్‌= ధర్మరాజుతో; చెప్పి= ఈ విషయం చెప్పి (ఇట్లా అడిగాడు); ఆ+అతివ వలనన్‌= ఆ (స్తీవలన; ధర్మహాని= ధర్మానికి 
చెరుపు; ఎన్న(డున్‌+కానము= ఎప్పుడూ మనం చూడలేదు; ఇట్టు+అగుటకున్‌= ఇట్టా కావటానికి; కతము+ఏమి?= కారణం 
ఏమిటి?; అని; విషణ్ణుడు+అగుచున్‌= దుఃఖితుడవుతూ; అడిగినన్‌= అడుగగా; అతడు= ధర్మరాజు (ఇట్లా అన్నాడు); ఈడ్యచరిత= 
స్తుతించదగిన చరిత్రగల ఓ భీమేనా!; ఈ+మగువ= ఈ (స్త్రీ; ఇంద్రతనయు+దెసన్‌= అర్జునుడి విషయంలో; పక్షపాతిని= 
పక్షపాతం కలిగింది: దానన్‌+చేసి= అందుచేత; సుకృతములు= పుణ్యాలు; ఫలియింపమిన్‌+చూవె!= ఫలించకపోవటం చేతనే 
సుమా! దీనికిన్‌+ఇట్టి= దీనికి ఇట్లాంటి; దురవస్థ+పాటిల్లెన్‌= దురవస్థ కలిగింది. 


తాత్సర్యం: వెళ్ళుతుండగా ఆ ఏడుగురూ అతిస్థిరమైన యోగాన్ని సాధించటంలో తాత్పర్యం కలిగి అతిశీఘ్రగతితో 
ప్రయాణిస్తున్న సమయంలో పాంచాలరాజపుత్రిక అయిన (ద్రౌపది యోగం సడలిపోగా నేలమీద పడిపోయింది. అట్లా 
పడిపోగా భీముడు చూచి, ఆ విషయం ధర్మరాజుతో చెప్పి ఇట్లా అడిగాడు: “ఈ (స్రీవలన ఎన్నడూ ధర్మహాని జరగటం 
మనం చూడలేదే! ఇట్లా ఈమె పడిపోవటం ఏకారణం చేత?” అని దుఃఖిస్తూ అడుగగా ధర్మరాజు ఇట్లా చెప్పాడు. 
'స్తుతించదగిన చరిత్ర కల భీమసేనా! ఈ స్త్రీకి అర్జునుడి విషయంలో పక్షపాతం ఉన్నది. దీనివలననే ఆమె చేసిన 
పుణ్యాలు ఫలించకపోవటం సంభవించి ఆమెకు (ఇట్లాంటి) దురవస్థ వచ్చిపడింది”. 


విశేషం: ఆ 'ఏడుగురూ' యోగసాధన తత్పరులై వెళ్ళుతున్నారనటంలో "కుక్క" కూడా ఉన్నది. ఆ కుక్క ఎంతటి గొప్ప సాధన 
చేసిందో చివరికి తెలుస్తుంది. అందుకే పండితుడైన వాడు 'సమదర్శి' కావాలి. “శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః' అని 
గీతాకారుడు వక్కాణించటంలో ఉన్న రహస్య మిదే. అట్లాంటి సమదర్శి ధర్మరాజు. అందుకే చనిపోయింది తన ధర్మపత్ని అన్న 
మమతకూడా లేకుండా “ఈ గస్తీ! అంటూ న్యాయనిర్లయం చేస్తున్నాడు. మత్స్యయంత్రాన్ని భగ్నంచేసి ద్రౌపదిని చేపట్టిన నాటినుండి 
అర్జునుడి పరా(క్రమ సౌందర్య విలాసాల విషయంలో (ద్రౌపది మాత్రమే కాదు ఉలూపి, చిత్రాంగద, సుభద్ర, అందరూ ఒకింత 
పక్షపాతం కలవారే. ఇతరుల విషయం ఒక ఎత్తు. శక్తి అవతారమైన (ద్రౌపది విషయం ఒక ఎత్తు. ఆమె ఆ పక్షపాతాన్ని జయించటంలో 
విఫల అయింది. అందుకే దేహమనోవృత్తుల సమతౌల్యం సడలిపోయింది. యోగం ఎంత కఠినమైన సాధనో ఇట్టాంటి చోట్ల అర్థం 
చేసికొనవచ్చును. పుణ్యాలు చేసినా అవి ఫలించక ఈ దురవస్థ వచ్చిందంటే - సుకృత దుష్కృతాలకు అతీతమైంది మానవుడి 
శ్రద్దాత్రయ స్వరూపమైన (ప్రకృతి గుణమని అర్థం. దానిని అనుసరించి 'ప్రారబ్దాన్ని' పొందక తప్పదని తాత్పర్యం. 


క. అని పలికి సమాధానము । దన బుద్ధిం దిరము చేసి ధైర్యస్టిర్యం 
బున వికృతి లేని గతి నా। వనితశవము విడిచి కౌరవవిభుం డేంగెన్‌. 35 


706 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అని పలికి= అని సమాధానమిచ్చి; తన బుద్దిన్‌= తన చిత్తంలో; సమాధానము= నిశ్చలధ్యానంతో కూడిన 
సమాధిస్థితిని; తిరముచేసి= స్థిరంగా ఉంచుకొని; ధైర్యస్టైర్యంబునన్‌= ధైర్యంలోనూ, స్థిరత్వంలోనూ; వికృతిలేనిగతిన్‌= ఏ వికారమూ 
లేని విధంగా; ఆ వనితశవమున్‌ విడిచి= ఆ (స్తీ శవాన్ని వదలి; కౌరవవిభుండు+ఏలాన్‌= ధర్మరాజు ముందుకు సాగిపోయాడు. 
తాత్సర్యం: అని భీముడికి సమాధానమిచ్చి, నిశ్చలధ్యానంతో కూడిన సమాధిస్థితిని తన చిత్తంలో స్థిరంగా ఉంచుకొని 
ధైర్యం సడలకుండా, ఏ చలనమూ లేకుండా, ఏ వికారమూ లేని విధంగా ఆ (స్తీ శవాన్ని వదలిపెట్టి ధర్మరాజు 
ముందుకు సాగిపోయాడు. 


నిశేషం: ఈ మహాప్రస్థానం 'భూ' దశను దాటిపోయింది కాబట్టి ఉత్తరక్రియల (ప్రసక్తి లేదు. 


సీ. భూవర! యమ్మెయిం బోవంగ సహదేవు(। డపగతప్రాణు(డై యవనిం బడిన 
గని వాయుజుండు ధర్మతనయున కెటి(గించి । యితండనహంకారు. డెపుడు నీకు 
నతిభక్తి శుశ్రూష యాచరించుచునుండు । మాలోన నెల్ల సన్మార్గ వర్తి; 
యితనికి నేలొకో యిద్దెస వాటిల్లె?” । ననిన నమ్మనుజేంద్రు. డతనితోడ 


తే. “వీడ దనకంటెం బ్రాజ్జుండు లేండు జగతి। నెందు నని సంతతమ్ము( దా నెద్దందలంచు; 
దాన నిట్లయ్యె' నం చుపేక్షానిరూఢ । బుద్ది నరుగుచునుండె నప్పురుషవరుండు. 36 


ప్రతిపదార్థం: భూవర!= ఓ జనమేజయా!; ఆ+మెయిన్‌+పోవంగన్‌= ఆ విధంగా వెళ్ళుతుండగా; సహదేవుడు; అపగత= పోయిన; 
ప్రాణుండు+ఐ= ప్రాణాలు కలవాడై; అవనిన్‌+పడినన్‌= నేలమీద పడగా; కని= చూచి; వాయుజుండు= భీముడు; 
ధర్మతనయునకున్‌+ఎటి(గించి= ధర్మరాజుకు తెలిపి; (ఇట్టా అడిగాడు); ఇతండు= ఈ సహదేవుడు; అనహంకారుండు= అహంకారం 
లేనివాడు; ఎపుడున్‌= ఎల్లపుడూ; నీకు; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; శుశ్రూష+ఆచరించుచున్‌+ఉండున్‌= సేవ చేస్తుంటాడు; 
మాలోనన్‌+ఎల్లన్‌= మా అందరిలోనూ; సన్మార్గవర్తి= మంచిదారిలో నడిచేవాడు; ఇతనికిన్‌= ఇట్లాంటి సహదేవుడికి; ఈ+దెస= 
ఈ దురవస్థ; ఏల+ఒకో!= ఎందుకోమరి!; పాటిల్లెన్‌?= కలిగింది?; అనినన్‌= అని అడుగగా; ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ రాజు 
(ధర్మరాజు); అతనితోడన్‌= భీముడితో; వీ(డు= ఇతడు; తన కంటెన్‌= తనకన్నా; ప్రాజ్ఞుండు= తెలిసినవాడు; జగతిన్‌= ప్రపంచంలో; 
ఎందున్‌= ఎక్కడా; లేండు+అని= లేడని; తాన్‌= తాను; సంతతమ్మున్‌= ఎల్లప్పుడూ; ఎడ్డన్‌= హృదయంలో; తలయన్‌= 
భావిస్తుంటాడు; దానన్‌= అందుచేత; ఇట్టు+అయ్యెన్‌= ఇట్టా అయింది; అంచున్‌= అంటూ; ఆ+పురుషవరు(డు= ఆ పురుషశ్రేష్టుడు; 
ఉపేక్షా నిరూఢబుద్దిన్‌= ఉపేక్షతో కూడిన చిత్తంతో; అరుగుచున్‌+ఉండెన్‌= సాగిపోతూనే ఉన్నాడు. 


తాత్సర్యం: అట్టా వెళ్ళుతుండగా సహదేవుడు చనిపోయి నేల పైపడ్డాడు. భీముడు అతడిని చూచి అన్నకు చెప్పి ఈ 
సహదేవుడు ఏ అహంకారమూ లేనివాడు. ఎల్లప్పుడూ నిన్ను భక్తి శ్రద్దలతో సేవిస్తూంటాడు. మా అందరిలోనూ మంచిదారిలో 
నడిచేవాడు వీడొక్కడే. ఇట్లాంటి వీడికి ఈ దురవస్థ ఎందుకు కలిగిందో మరి! అని అడిగాడు. అపుడు ధర్మరాజు 
అన్నాడు: “ఇతడు తనకంటె తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడని ఎప్పుడూ హృదయంలో భావిస్తుంటాడు. 
అందుకే ఇట్టా అయింది” అంటూ ఉపేక్షతో నిండిన మనస్సుతో ముందుకు సాగిపోయాడు. 


విశేషం: విద్యాహంకారం కూడా యోగనాశ హేతువు అవుతుందని సహదేవుడి పతనం నిరూపిస్తున్నది. 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 707 


క. అనిలజుండు నరుండు నకులుండు । శునకంబును( దోన నరుగ సుస్టిరమతి యై 
మనుజేంద్రవర్య! య ట్ల । జ్ఞనపతి సన నకులుతనువు జగతిం బడియెన్‌. 37 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్రవర్వ!= ఓ రాజా! (వినుము); అనిలజుండు= వాయుకుమారుడైన భీముడు; నరుండు= అర్జునుడు; 
నకులుండు; శునకంబునున్‌= కుక్కా; తోనన్‌+అరుగన్‌= వెంట రాగా; సుస్థిరమతి+ఐ= సుస్థిరచిత్తం కలవాడై; అట్టు= ఆ విధంగా; 
ఆ+జనపతి= ఆ ధర్మరాజు; చనన్‌= వెళ్ళుతుండగా; నకులు+తనువు= నకులుడి శరీరం; జగతిన్‌+పడియెన్‌= నేలమీద పడింది. 
తాత్సర్యం: భీమార్జున నకులులు, కుక్క తన వెంట వస్తుండగా సుస్థిరచిత్తం కలిగిన ధర్మరాజు ఆ విధంగా 
వెళ్ళుతుండగా నకులుడి శరీరం నేలమీద వాలిపోయింది. 


క. విను ద్రుపదనందనయు( దన । యనుజన్ముండు నంత నంత నవని. బడుట. దాం 

గని ధృతిదూలినయట్లు వ । డిన నకులుని. జూచి యడలు డెందముతోడన్‌. 38 
ప్రతిపదార్థం: విను= రాజా! వినుము; (ద్రుపదనందనయున్‌= (ద్రౌపదీ; తన+అనుజన్ముండు= తన తమ్ముడైన సహదేవుడు; 
అంతన్‌+అంతన్‌= అక్కడక్కడా; అవనిన్‌+పడుటన్‌= నేలమీద పడిపోవటం; తాన్‌+కని= తాను చూచి; ధృతి= ధైర్యం; తూలిన+అట్టు= 
చలించినట్టు; పడిన= పడిపోయిన; నకులునిన్‌+చూచి= నకులుడిని చూచి; అడలు= శోకిస్తున్న; డెందముతోడన్‌= హృదయంతో. 


తాత్పర్యం: (ద్రౌపదీ, తన తమ్ముడైన సహదేవుడూ ఆ విధంగా అక్కడికక్కడ రాలిపోగా చూచి ధైర్యం చలించి 
తానూ వాలిపోయాడా అన్నట్టు నకులుడు పడిపోవటం చూచి శోకిస్తున్న హృదయంతో. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


సీ. అనిలసూను(డు ధర్మతనయున కెటి(గించి । యవ్విభుతో 'సుందరాకృతియును 
శౌర్యంబు ధైర్యంబు సౌజన్యమునకు(గురు | సంఘమునన కాదు జగతి నెందు 
నితనికి( బోలె నహీనత మెజియునే। యెవ్వరి కైనను నిట్టి పుణ్యుం 
గుత్సితదశ యె ట్లొకో పొందె నక్కట!' । యనవుడు నక్కౌరవాగ్రగణ్యు. 


తే. డతనికిట్లను 'నీతండు నాత్మసద్భశు(। డఖిల జగముల లేండు రూపాతిశయము 
తనక కల దని యెపుడు( జిత్తమున( దలంచు; । నయ్యహంకృతి నిట్టి కీడయ్యె( జువ్వె!' 39 


ప్రతిపదార్థం: అనిలసూను(డు= భీముడు; ధర్మతనయునకున్‌+ఎటి(గించి= ధర్మరాజుకు తెలిపి; ఆ+విభుతోన్‌= ఆ రాజుతో; 
సుందర+ఆకృతియును= సుందరమైన ఆకారం; శౌర్యంబు= శౌర్యమూ; ధైర్యంబు= ధైర్యమూ; సౌజన్యమును= మంచితనమూ; 
కురుసంఘమునన కాదు= కురు సంఘంలోనే కాదు; జగతిన్‌+ఎందున్‌= ప్రపంచంలో ఎక్కడా; ఇతనికిన్‌+పోలెన్‌= ఇతడికివలె; 
అహీనత= నిండుదనం; ఎవ్వరికైనను= ఎవరికైనా; మెజయునే?= ప్రకాశిస్తుందా?; ఇట్టి పుణ్యున్‌= ఇట్టాంటి పుణ్యాత్ముడిని; 
కుత్సితదశ= నీచదశ; ఎట్టు= ఎట్టా; పొందెన్‌+ఒకో?= పొందిందో!; అక్కట!= అయ్యో!; అనవుడున్‌= అనగా; ఆ+కౌరవ+అగ్రగణ్యు( 
డు= ధర్మరాజు; అతనికిన్‌= భీముడితో; ఇట్టు+అనున్‌= ఇట్టా చెప్పాడు; ఈతండు= ఈ నకులుడు; ఆత్మసదృశుండు= తనకు 
దీటైనవాడు; అఖిలజగములన్‌+లే(డు= సృష్టిలో లేడు; రూప+అతిశయము= సౌందర్యాధిక్యం; తనకున్‌+అ= తనకే; కలదు+అని= 


708 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉన్నదని; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; చిత్తమునన్‌+తలయన్‌= మనసులో అనుకొంటూ ఉంటాడు; ఆ+అహంకృతిన్‌= ఆ అహంకారం 
వలన; ఇట్టి+కీడు+అయ్యెన్‌+చువ్వె!= ఇట్టాంటి కీడు సంభవించింది సుమా! 


తాత్సర్యం: అట్లా నకులుడు పడిపోవగా వాయుకుమారుడైన భీముడు ధర్మరాజుకు తెలిపి ఆయనతో ఇట్టా అన్నాడు; 
'అతిసుందరాకారం, శౌర్యమూ, ధైర్యమూ, మంచితనమూ ఇన్ని మంచిగుణాలు ఒకచోట ఉన్నవాడు ఈ కురుసంఘంలోనే 
కాదు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాడా! ఎవరిలోనైనా ఇంత నిండుతనం కనిపిస్తుందా? ఇట్లాంటి పుణ్యాత్ముడిని 
ఇంత నీచదశ ఎట్టా పొందిందో మరి! అయ్యో! ఏమిటీ దురవస్థ?” అని అడుగగా ధర్మరాజు ఇట్టా అన్నాడు: ఇతడు 
తనకు ద్నీటైనవాడు ఈ సృష్టిలోనే లేడని, లోకంలోని సౌందర్యమంతా తనకే ఉన్నదని మనసులో ఎప్పుడూ అనుకొంటూ 
ఉంటాడు. ఆ అహంకారానికి ఫలితమే ఈ కీడు సుమా! 


నిశేషం: నకులుడిది రూపగర్వం. అయినా నకుల సహదేవులు మనసులలో ఆ గర్వాన్ని పడ్డవారే. అంతమాత్రానికే వారియోగం 


భ్రష్టం అయిందంటే యోగసాధన కత్తివాదర మీది నడకవంటిది ఎట్లా అవుతుందో అర్థం చేసికొనవచ్చును. 


క అని ధృతిసారం బూంది య। తని తనువు నుపేక్షం గూర్చి ధర్మతనూజుం 
డనఘ! చనుచుండె( దక్కటి । యనుజులుC గుర్కురము. దోన యరుగుచు నుండన్‌. 40 


ప్రతిపదార్థం: అనఘ!= పుణ్యాత్ముడవై ఓ జనమేజయా!; అని= అని భీముడితో చెప్పి; ధర్మతనూజుండు= ధర్మరాజు; ధృతి 
సారంబు= ధైర్యంయొక్క పరమార్థ రూపమైన చేవను; ఊంది= అవలంచించి; అతని తనువున్‌= అతడి దేహాన్ని; ఉపేక్షన్‌+కూర్చి= 
ఒప్పరికించి; తక్కటి= తక్కిన; అనుజులు= తమ్ములు; కుర్కురమున్‌= కుక్కా; తోన్‌+అ= వెంబడి; అరుగుచున్‌+ఉండన్‌= 
వెంటరాగా; చనుచున్‌+ఉండెన్‌= ముందుకుపోసాగాడు. 


తాత్సర్యం: అని భీముడితో చెప్పి ధర్మరాజు ధైర్యగుణంయొక్క పరమార్ధ రూపమైన చేవను అవలంబించి అతడిదేహం 
మీద తాను మమతకు గురికాకుండా నిశ్చలంగా పోసాగాడు. తక్కిన తమ్ములు, కుక్క అతడిని వెంబడించారు. 


విశేషం: ఇక్కడ ఉపేక్ష అన్నది యోగసాధనలో చెప్పిన భావనాభేదాలలో ఒక్కటి. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాభావాలు నాలుగూ 
చిత్తప్రసాదనం సాధించటంలో యోగి అవలంబిస్తాడు. ఉపేక్ష-అంటే తన మనసు తగులుకొనకుండా చేసికొనటం. అంతే తప్ప 
లౌకికమైన అర్థంలో నిర్లక్ష్యం చేయటం కాదు. పాండవులందరి విషయంలోనూ ధర్మరాజు ఇదే పాటిస్తున్నాడు. అందుకే ఇతడు 
ధర్మతనూజుడు - ధర్మం తనువు దాల్చిన యముడి కుమారుడు. పురుషశ్రేష్టుడు - ఇక్కడ పురుషుడంటే 'జీవు” డని తాత్రికార్థం. 
జీవుడు బంధవిముక్తుడు కావటంలో తొలుత సాధించవలసింది 'ఉపేక్షు - దానికంటె ముదిత (సంతోషం), కరుణ (దయ), మైత్రి 
(సర్వసమభావం,) - ఒకదానికన్నా మరొకటి ఉదాత్తమైన యోగగుణసంపద అని సంప్రదాయం చెప్పుతున్నది. 


సీ. ద్రౌపదిపాటును దన యనుజన్ముల । పడుటయుం గనుంగొని పార్టు డాత్మ 
యలమట మునిగిన నిల విగతాసు(డై। పడిన గుందుచు( జూచి బకవిరోధి 
యన్నకు( జూపి 'యో యమలచరిత్రుని । యం దెన్న్యడును నసత్యంబు. గాన; 
మిటు వడుటకు6 గత మేమి? నావుడు నీత(। డక్కౌరవుల నెల్ల నొక్కనాండ 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 709 


తే.  యాహవంబునం దెగటార్లు ననియె; నట్లు । సేయం డయ్యె(; బల్మొక్కటి సేత యొకటి 
యగుట చాల దోషము; విను మదియు.గాక । యెల్లకోదండ ధరుల గర్చించుచుండు. 41 


ప్రతిపదార్థం: ద్రౌపదిపాటును= (ద్రౌపది నేలవాలటం; తన+అనుజన్ముల పడుటయున్‌= తన తమ్ముల పాటును; కనుంగొని= 
చూచి; పార్టుడు= అర్జునుడు; ఆత్మ చిత్తం; అలమటన్‌= బాధలో; మునింగినన్‌= మునిగిపోగా; విగత+అసు(డు+ఐ= ప్రాణాలు 
పోగొట్టుకొని; ఇలన్‌= నేలపై; పడినన్‌= పడిపోగా; బకవిరోధి= భీముడు; కుందుచున్‌+చూచి= దుఃఖిస్తూ చూచి; అన్నకున్‌+చూపి= 
ధర్మరాజుకు చూపి (ఇట్లా అన్నాడు); ఈ+అమలచరిత్రునియందున్‌= ఈ పుణ్యచరి(త్రుడిలో; ఎన్నండున్‌= ఎప్పుడూ; 
అసత్యంబున్‌+కానము= అసత్యాన్ని చూడం; ఇటు+పడుటకున్‌= ఇట్టా పడటానికి; కతము+ఏమి= కారణం ఏమిటి?; నావుడున్‌= 
అని అడుగగా; (ధర్మరాజు ఇట్టా అన్నాడు); ఈతండు= ఇతడు; ఆ+కౌరవులన్‌+ఎల్లన్‌= కౌరవులందరినీ; ఒక్కనాండు+అ= ఒకే 
రోజే; ఆహవంబునన్‌= యుద్దంలో; తెగటార్తున్‌+అనియెన్‌= చంపేస్తానన్నాడు; అట్టు+చేయండు+అయ్యెన్‌= కాని అట్టా చేయలేదు; 
పల్కు+ఒక్కటి= మాట ఒకటి; చేత+ఒకటి= చేత మరొకటి; అగుట= కావడం; చాలదోషం= చాలా తప్పు; అదియున్‌+కాక= 
అదీ కాకుండా; వినుము= మరోవిషయం ఉన్నది వినుము; ఎల్లకోదండధరులన్‌= ధనుర్జారులందరినీ; గర్హించుచుండున్‌= 
నిందిస్తుంటాడు. 


తాత్పర్యం: అట్లా ద్రౌపది, తన తమ్ములు నేలకూలిపోవటాన్ని చూచి పార్టుడు తన చిత్తం బాధలో మునిగిపోగా 
ప్రాణాలు పోయి నేలపడ్డాడు. భీముడు ఇది చూచి దుఃఖిస్తూ అన్నకు చూపించి ఇట్లా అన్నాడు: “ ఈ పుణ్యచరిత్రుడిలో 
ఏ రోజూ ఒక అసత్యం కూడా చూడమే. ఇట్లా పడటానికి కారణం ఏమిటి?” అని అడుగగా ధర్మరాజన్నాడు-'ఇతడు 
కౌరవులందరినీ ఒకేరోజు యుద్దంలో చంపేస్తానన్నాడు. అట్లా చేయలేదు మరి. చేత ఒకటి - మాట ఒకటి కావటం 
చాలా తప్పు. అంతే కాదు. ఇతడు ధనుర్జారు లందరినీ నిందిస్తుంటాడు. 


విశేషం: అంతటి మహాభారతయుద్దాన్ని నిర్వహించిన అర్జునుడిలో ఉన్న ఒకదోషం “అసత్యం”. మనిషి చేయగలిగినదే మాటాడాలి. 
మాటాడిందే చేయాలి. ఈ దోషం లేని 'నరు డెవడు? నకుల సహదేవులలో ఆత్మ 'స్తుతి” దోషం కాగా అర్షునుడిలో “పరనింద” 
మచ్చగా మిగిలిపోయింది. అందుకే అట్లాంటి అర్జునుడు కూడా పతనం కాకతప్పలేదు. ఈ పరనిందా దోషంలేని 'నరుడు” 
ఉంటాడా? అందుకే అర్జునుడిలో మానవుడిలోని ఈ దోషద్వయాన్ని ధర్మరాజు చూపిస్తున్నాడు. కర్గుడిని అర్జునుడు జీవితాంతమూ 
ద్వేషిస్తూనే వచ్చాడు. అందుచేత అర్జునుడిది 'మాత్సర్య' దోషం. 


ఉ. దాననుదాన నిట్లగుట తప్పునె' యంచు దదీయ మైన య 
మ్మానితదేహమున్‌ విడిచి మానవనాథుండు దాల్నిం జేసి బ 
ద్దానిరతాతు( డై యరిగె; నత్తఖి వాయుజు( డార్తి నెంతయున్‌ 
దీనత( బొంది ధైర్యలత ద్రెవ్విన నేలకు వ్రాలె భూవరా! 42 


ప్రతిపదార్థం: భూవరా!= రాజా! వినుము; (ధర్మరాజు ఇట్లా చెప్పుతున్నాడు); దానను (దానన్‌)= ఆయాకారణాలచేత; ఇట్టు+అగుట= 
ఇట్లా కావటం; తప్పునె?= తప్పుతుందా?; అంచున్‌= అంటూ; తదీయమైన= అర్జునుడి; ఆ+మానితదేహమున్‌= మన్నించబడిన 
ఆ దేహాన్ని; విడిచి= వదలివేసి; మానవనాథుండు= ధర్మరాజు; తాల్మిన్‌+చేసి= ఓర్పువలన; బద్దానిరతాత్ముండు+-ఐ= కూర్చబడిన 
స్థిరచిత్తం కలవాడై; అరిగెన్‌= ముందుకుపోయాడు; ఆ+తణిన్‌= ఆ సమయంలో; వాయుజుండు= భీముడు; ఆర్తిన్‌= దుఃఖంతో; 
ఎంతయున్‌= మిక్కిలి; దీనతన్‌+పొంది= దీనుడై; ధైర్యలత= ధైర్యమనేతీగ; (త్రెవ్వినన్‌= తెగిపోగా; నేలకున్‌+(వ్రాలెన్‌= నేలపై 
వాలిపోయాడు. 


710 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'అందుచేత తానే ఈ విధంగా కావటం తప్పుతుందా" అంటూ ధర్మరాజు ఆ అర్జునుడి అతి “గొప్ప” 
దేహాన్ని కూడా ఉదాసీన బుద్దితో వదలివేసి ఓర్పుచేత కూర్చబడిన స్థిరమైన చిత్తంతో ముందుకు పోయాడు. ఆ 
సమయంలో వాయుకుమారుడైన భీముడు మిక్కిలి ఆర్తిని పొంది దీనుడై ధథైర్యమన్నతీగ తెగిపోగా నేలమీద వాలిపోయాడు. 


విశేషం: అర్జునుడిది 'మానిత' దేహమట. లోకం ఆ దేహానికి అంత 'గౌరవం' చూపిందని అర్థం. స్థిరచిత్తం దేనిచేత ఏర్పడుతుందంటే 
“ఓర్పు” చేత అని అర్థం చేసికొనాలి. నిష్టచేత ధ్యానం సిద్దిస్తుంది. ఓర్పు చేత ధ్యానం స్థిరపడుతుంది. ఈ ఓర్పునే “సహన' మంటారు. 
సమత్వం దీని లక్షణం. “సిద్ద్వసిద్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే' అని గీతాకారుడు ఈ సమత్వ నిర్వచనం చెప్పాడు. 
అర్జునుడిలో ఈ సమత సిద్దించలేదు. డాంబికంచేత అసత్యదోషం. పరనిందచేత అసహనం అతడిలో చోటు చేసికొన్నాయి. 
అందుచేత పతనమయ్యాడు. ఇది చూచి భీముడిలోని ధైర్యం” కూడా నశించిపోయింది. 


క అప్పుడు దగ నిట్లను నత(। డప్పారవవరున 'కో ధరాధిప! కనుంగొ 
మ్మిప్పా టేమిట వచ్చెం । జెప్పు; మెజుంగు దేని. గరుణ చిగురొత్తంగన్‌.” 43 


ప్రతిపదార్థం: అప్పుడు= అట్లా వాలిపోతూ; తగన్‌= ఉచితమైన రీతిలో; అతండు= భీముడు; ఆ+పౌరవవరునకున్‌= ఆ ధర్మరాజుతో; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఓ ధరా+అధిప!= ఓ రాజా! ఈ+పాటు= ఇట్లా నేను పడటం; ఏమిటన్‌= ఏ కారణాన; వచ్చెన్‌!= 
జరిగింది?; కనుంగొమ్ము= కనుగొనుము; ఎణుంగుదేని= తెలిస్తే; కరుణచిగురు+ఒత్తంగన్‌= దయ చిగురించగా; చెప్పుము= 
తెలుపుము. 


తాత్సర్యం: అట్లా వాలిపోతూ భీముడు సభక్తికంగా నమస్కరించి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు? 'ఓ రాజా! నేను ఇట్లా 
పడటం ఎందుచేత జరిగిందో కనుక్కొని తెలిస్తే దయచేసి చెప్పుము!” 


విశేషం: ఇన్ని మరణాలకు హేతువు చెప్పిన అన్న సామాన్యుడు కాడని భీముడు (గ్రహాంచటంవలననే 'కనుంగొమ్ము! అని 
అభ్యర్థిస్తున్నాడు. కనుగొనటం - అంటే ఇక్కడ దర్శించట మని అర్థం. 'ఎజుంగుదేని' - అంటే నీకు 'తెలిస్తే అన్న మాటకు - 
తన జీవితంలో తాను ఏ తప్పూ చేయలేదన్న 'ధీమా' భీముడికి సంపూర్ణంగా ఉండటమే కారణం. అదే భీముడిలోని 'రాజసగుణం'. 


చ. అనవిని యాత డిట్లనియె నాతనితో 'భవదీయ మైన భో 
జన మతిమాత్ర ముద్దతి. బ్రచండు(డ వై భుజశక్తి నెవ్వరిం 
గొనక కడంగి రజ్జుపలుకుల్‌ గడు బెక్కులు పల్కుదెన్లు నీ 
వనుపమశౌర్య! యిప్పడుట కత్తెబి(గుల్‌ గత; మెల్లం జెప్పితిన్‌.' 44 


ప్రతిపదార్థం: అనన్‌ విని= అని భీము డనగా విని; అతండు= ధర్మరాజు; అతనితోన్‌= భీముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
చెప్పాడు; అనుపమశౌర్య!= ఉపమించటానికి వీలులేని పరాక్రమం కల ఓ భీమసేనా!; భవదీయము+ఐన= నీదైనటువంటి; 
భోజనము= తిండి; అతిమాత్రము= అత్యధికమైనది; ఉద్దతిన్‌= ఉద్దతిలో (గర్వంలో); ప్రచండు(డవు+ఐ= భయంకరుడవై; 
భుజశక్తిన్‌= బాహుబలంలో; ఎవ్వరిన్‌+కొనక= ఎవ్వరినీ లెక్కచేయక; కడంగి= పూనుకొని; రజ్ఞాపలుకుల్‌= వ్యర్ణపుమాటలు; 
కడుపెక్కులు+పల్కుదు+ఎప్షున్‌= ఎల్లప్పుడూ చాలా చాలా మాటాడుతుంటావు; ఈ+పడుటకున్‌= ఇట్లా పడటానికి; ఆ+తెణు( 
గుల్‌= ఆ విధాలే; కతము= కారణం; ఎల్లన్‌+చెప్పితిన్‌= అంతా చెప్పాను. 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 711 


తాత్సర్యం: అని భీముడు అడుగగా విని, ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు: 'భీమా! నీ పరాక్రమం నిరుపమానం. 
కాని, నీ తిండి అత్యధికం కావటం వలన , మిక్కిలి భయంకరుడవై బాహుబలంతో ఎవ్వరినీ లెక్కచేయకుండా 
పూనుకొని వ్యర్థపుమాటలు ఎప్పుడూ చాలాచాలా మాటాడుతుంటావు. నీ ఈ రీతులే నీ విప్పుడు పడటానికి కారణం. 
అంతా చెప్పాను. ఇక చెప్పటాని కేముంది?” 


నిశేషం: భీముడిలో తక్కిన వారిలో ఉన్న ఏ దంభాది దుర్గుణాలూ లేవు - కాని అతడి ఆహారం తామసికమైనది. అత్యశనుడికి 
యోగం అబ్బదని గీతాకారుడు నియమం అందుకే చేశాడు. అధికంగా తినేవాడికి పుట్టే దుర్గుణం ఉద్దతి. ఈ గర్వంతో 
భయంకరంగా ప్రవర్తి స్తాడు. బాహుబలం కారణంగా ఎవరినీ లెక్కచేయడు. ఫలితంగా వ్యర్ణప్రలాపాలు ఆడుతాడు. భారతయుద్దాన్ని 
ఒకసారి స్మరిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఆహార జన్యమైన దుర్గుణం కాబట్టే స్వభావసిద్దమైన గుణాలచేత పతనం పొందిన 
వారికంటె చాలా దూరం పోగలిగాడు. పై విధంగా పతనం పొందిన ఐదుగురూ ఐదు కారణాలవలన నేల బడ్డారు. (ద్రౌపది= 
పత్నీధర్మమైన సమచిత్తవృత్తిని భంగం చేసిన కారణంగా; సహదేవుడు= జ్ఞానగర్వం చేత; నకులుడు= రూపగర్వంచేత; అర్జునుడు= 
మాత్సర్యంచేత; భీముడు= తామసాహారంచేత; వీటిలో ఏ దుర్గుణమూ అంటని 'ధర్మ' నందనుడు మాత్రం ఈ (ప్రస్థానంలో 
చివరిమజిలీ చేరుకొన్నాడని అర్థం. 


క. అని పలికి నిరీక్షింపక। చనుచుండిె, నితండు ధైర్యసారోదారుం 
డును నిశ్చయమహితు(డు నయి । వెనుక శునక మధికభక్తి విడువక చనంగన్‌. 45 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; నిరీక్షింపక= ఆగకుండా; ఇతండు= ధర్మరాజు; ధైర్యసార+ఉదారుండును= ధైర్యగుణంలోని 
సత్య్యంచేత ఏర్పడిన ఉదాత్తమైన మనసు గల వాడును; నిశ్చయమహితుండున్‌+అయి= నిశ్చయమైన మనోవృత్తి చేత ఏర్పడిన 
మహనీయతతో; వెనుకన్‌= వెంబడి; శునకము= కుక్క; అధికభక్తి మెయిన్‌= అధికమైన భక్తితో; విడువక= తనను వదలకుండా; 
చన(గన్‌= రాగా; చనుచుండెన్‌= ముందుకు సాగిపోయాడు. 


తాత్పర్యం: అని చెప్పుతూ ఆగకుండా ధర్మరాజు ధైర్యగుణంలోని సత్త్యంచేత ఏర్పడిన ఉదాత్తమైన మనస్సుతో, 
నిశ్చయబుద్ది చేత ఏర్పడిన మహనీయతతో శునకం తనవెంబడి భక్తిపూర్వకంగా వదలకుండా వస్తుండగా తాను 
మాత్రం ముందుకు సాగిపోయాడు. 


తే. ఆ సమంచిత సారమేయంబు పాండు । ధరణి నాయకు నగ్రిమతనయు పిటు(ద 

నధికభక్తి యుక్తంబుగ నరుగుచునికి ।; పలుమటును నీకు జెప్పితి( దలంచి యుండు. 46 
ప్రతిపదార్థం: (జనమేజయా! వినుము); ఆ= ఇంతవరకు చెప్పిన; సమంచిత= మిక్కిలి పూజ్యమైన; సారమేయంబు= కుక్క; 
పాండు ధరణినాయకు+అ[గ్రిమ తనయుపిజుందన్‌= పాండురాజు పెద్దకొడుకు వెనుక; అధికభక్తియుక్తంబుగన్‌= చాలా భక్తితోకూడి; 
అరుగుచున్‌+ఉనికి= వెళ్తూండటం; పలుమణును= చాలామార్చు; నీకున్‌+చెప్పితిన్‌= నీకు చెప్పాను; తలంచి+ఉండు!= 
గుర్తుంచుకొమ్ము! 
తాత్పర్యం: రాజా! వినుము! ఆ మిక్కిలి పూజ్యమైన కుక్క పాండురాజు పెద్దకొడుకు వెనుక చాలాశక్తితో కూడి 
వెళ్తూండటం నీకు చాలామార్జు చెప్పాను. గుర్తుంచుకొనుము.' 


712 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని పలికి వైశంపాయనుండు జనమేజయున కిట్లను నట్లు నిష్టాగరిష్టుం డయి యుధిష్టిరుం డరుగుచుండ.47 


తాత్సర్యం: అని పలికి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్టా అన్నాడు: “ ఆ విధంగా నైష్టికులలో ్రేష్టుడైన 
యుధిష్టిరుడు వెళ్ళుతుండగా. 


విశేషం: ధర్మరాజుకు యుధిస్టిరుడని నామాంతరం. యుద్దంలో స్థిరంగా నిలిచేవాడని అర్థం. అదే స్థిరత్వం యోగంలోనూ 
ఉన్నదని అర్థం. అందుకే నిష్ట కలిగినవారిలో గరిష్టుడు - శ్రేష్టుడు అయ్యా డాయన. 


ఇంద్రుండు రథంబు.గొని ధర్మరాజు నెదురుకొనుట (సం.17-3-1) 


(ఈక 


దివ్యదేహోద్ధత దీప్తి సంతానంబు । దిశలు పదింటను దీటుకొనంగ, 

రథ సమాగమన సంరావంబు మేరుగ । హ్వరములఈ. బ్రతిరవోత్మరము నీవ, 
నచ్చటి సిద్ధ సాధ్య మునీంద్ర గణముల । నానావిధస్తోత్ర నాద మెసంగం 
దత్రదేశంబు బోధ స్పీత కల్పవృ । క్షంబులు పుష్పవర్షములు గురియ 


తే.  నింద్రుందేతెంచి యాదర మెసక మెసంగ | నక్కురుక్షితిపాలున కగ్రభాగ 
వర్తి యగుటయు నత. డభివందనంబు । సేసె సవినయభక్తివిశేష మొప్ప, 48 


ప్రతిపదార్థం: దివ్యదేహ= దివ్యమైన దేహమునుండి; ఉద్దత= వెలువడుతున్న; దీప్తి సంతానంబు= కాంతిసమూహం; దిశలు 
పదింటను= పదిదిశలలోనూ; దీటుకొనంగన్‌= వ్యాపించగా; రథ= రథం యొక్క; సమాగమన= రాకవలని (పుట్టిన); సంరావంబు= 
పెద్ద ధ్వని; మేరు= మేరుపర్వత; గహ్వరములన్‌= గుహలలో; ప్రతిరవ+ఉత్కరమున్‌+-ఈనన్‌= ప్రతిధ్వనుల సముదాయాన్ని 
పుట్టించగా; అచ్చటి= ఆ పర్వతంలోని; సిద్ద= సిద్దులు; సాధ్య= సాధ్యులు; మునీంద్రగణములు= మునిశ్రేష్ణుల సమూహాలు; 
నానావిధ స్తోత్ర నాదము+ఎసంగన్‌= అనేక విధాలైన స్తోత్రాల ధ్వని వ్యాపించగా; తద్‌+(ప్రదేశంబు= ఆ ప్రదేశమంతటా; బోధ= 
జ్ఞానంచే; స్సీత= అధికములైన; కల్పవృక్షంబులు= కల్పవృక్షాలు; పుష్పవర్షములు+కురియున్‌= పూలవానలు కురిపించగా; ఇందద్రు6 
డు+ఏతెంచి= ఇంద్రుడు వచ్చి; ఆదరము= ఆదరభావం; ఎసకము+ఎసంగన్‌= అతిశయించగా; ఆ+కురుక్షితిపాలునకున్‌= ఆ 
ధర్మరాజుకు; అ(గ్రభాగవర్తి+ అగుటయున్‌= ముందుభాగంలో నిలబడగా; అతండు= ఆ ధర్మరాజు; సవినయ= వినయంతో 


కూడిన; భక్తి విశేషము+ఒప్పన్‌= అధికమైన భక్తి ప్రకటితం కాగా; వందనంబు+చేసెన్‌= నమస్కరించాడు. 


తాత్పర్యం: ఆ దివ్యదేహంనుండి వెలువడుతున్న కాంతి సమూహం పది దిశలలోనూ వ్యాపిస్తుండగా, రథం వస్తుం 
డగా పుట్టిన పెద్ద ధ్వని మేరుపర్వత గుహలలో ప్రతిధ్వనుల సముదాయాన్ని పుట్టించగా, ఆ పర్వతంలోని సిద్దసాధ్యముని 
గణాలు చేస్తున్న నానావిధాలైన స్తోత్రధ్వనులు వ్యాపించగా, ఆ (ప్రదేశ మంతటా జ్ఞానప్రదాయకాలైన కల్పవృక్షాలు 
పూలవానను కురిపించగా, ఇంద్రుడు వచ్చి ఆదరభావం అతిశయించగా ధర్మరాజు ముందుభాగాన నిలబడ్డాడు. ఆ 
ధర్మరాజు కూడా వినయంతో కూడిన అధికమైన భక్తి ప్రకటితం కాగా నమస్కరించాడు. 


విశేషం: కల్పవృక్షం - కోరిన కోర్కెలు ఇస్తుందన్నది సాధారణార్థం. మందార, పారిజాత, సంతాన, కల్పవృక్ష, హరిచందనాలకు 
కల్ప వృక్షాలని - దేవవృక్షాలని సాధారణనామం. ఇవి పూలను వెదజల్లటం దేవతల అనుగ్రహం ధర్మరాజుపై కలిగిందనటానికి 
సంకేతం. అవి 'బోధస్పీతము” లట! బోధ - అంటే జ్ఞానం. స్సీత - అంటే వ్యాపనధర్మం. కల్పవృక్షచ్చాయలో దివ్యజ్ఞానం కలుగు 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 713 


తుందని అర్థం. ఈ కారణంగానే నారదుడు (ప్రసాదించిన పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడు. దేవలోకంలో 
రంభాదులుంటారని వారి సుఖం కోసమే యజ్ఞయాగాదులు చేస్తారనే అంశాన్ని కూడా ఈ తాత్తిక నేపథ్యంలో చూడాలి. ఈ 
పర్వంలోని కథను జాగ్రత్తగా అనుశీలిస్తే 'స్వర్గతత్త్యం' తెలుస్తుంది. 
క. అట్లు ప్రణతుం డయిన నభినందించి యప్పురందరుం డతని దివ్య స్యందనం బెక్కుమని పలికిన, నతండు 

శోక సంతప్పుం డగుచు నతని కి ట్లనియె. 49 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; ప్రణతుండు+అయినన్‌= నమస్కరించగా; అభినందించి= మెచ్చుకొని; ఆ+పురందరుండు= 
ఆ ఇంద్రుడు; అతనిన్‌= ధర్మరాజును; దివ్యస్యందనంబు+ఎక్కుమని= ఆ దివ్యరథం ఎక్కుమని; పలికినన్‌= అడుగగా; అతండు= 
ధర్మరాజు; శోకసంతప్తుండు+అగుచున్‌= దుఃఖంతో బాధపడుతూ; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఇంద్రుడితో ఇట్టా అన్నాడు: 
తాత్సర్యం: అట్లా నమస్కరించగా మెచ్చుకొని ఇంద్రుడు అతడిని దివ్యరథంలో ఎక్కుమని అడిగాడు. దానికి ధర్మరాజు 
దుఃఖంతో కుమిలిపోతూ ఇంద్రుడితో ఇట్టా అన్నాడు: 
శా.  'తోదంబుట్టువు లందటుం బడిన యా దుఃఖంబు చేతంబు సం 

పీడం బెట్టెడు; సౌకుమార్యవతి దప్పిం గూలె( బాంచాలి; వా 

ర్టోడై వచ్చిరి; వారు లేక యిట మీతో రాను; వా రెల్ల నా 

తోడం గూడ(గ వచ్చునట్లుగం గృపాధుర్యాత్మ! కావింపవే!' 50 
ప్రతిపదార్థం: తోడంబుట్టువులు= తమ్ములు; అందటున్‌= అందరూ; పడిన= చనిపోయిన; ఆ దుఃఖంబు= ఆ దుఃఖం; 
చేతంబున్‌= మనసును; సంపీడన్‌+పెట్టెడున్‌= మిక్కిలి బాధిస్తున్నది; సౌకుమార్యవతి= సుకుమారి పాంచాలి (ద్రౌపది); 
దప్పిన్‌+కూలెన్‌= దప్పితో (క్రిందపడి చనిపోయింది; వార్‌+తోడు+ఐ వచ్చిరి= వారు నాకుతోడుగా బయలుదేరి వచ్చారు; 
కృపాధుర్యాత్మ!= కృపాతిశయం తోడి మనసుగల ఓ మహేంద్రా!; ఇటన్‌= ఇప్పుడు; మీతోన్‌ రాను= మీతో బాటు స్వర్గానికి 
రాను; వారు+ఎల్లన్‌= వారందరూ; నాతోడన్‌= నాతోపాటు; కూడంగన్‌+వచ్చునట్టుగన్‌= కలిసివచ్చేటట్టు; కావింపవే= చేయుము. 
తాత్సర్యం: 'దయాధురంధరమైని మనసున్న మహేంద్రా! నా తమ్ములు అందరూ చనిపోయారు. ఆ దుఃఖం నా 
మనసును మిక్కిలి బాధిస్తున్నది. సుకుమారవతి అయిన [ద్రౌపది దప్పికతో నేలబడి చనిపోయింది. వారంతా నా ఈ 
ప్రయాణంలో తోడుగా వచ్చినవారు. వారు లేకుండా నే నిప్పుడు మీతో స్వర్గానికి రాను. వారంతా నాతోపాటు కలిసి 
వచ్చేటట్టు చేయుము.” 


నిశేషం: ఉపేక్షాపరుడుగా ఇంతవరకు వచ్చిన ధర్మరాజులో వారిపట్ల కృతజ్ఞతతో కూడిన ధార్మికబుద్ది ఇక్కడ ప్రకటించబడుతున్నది. 


అంతేకాని కేవలం తమ్ములు, భార్య అన్న మమతానుబంధం కాదు. 


చ. అన విని యింద్రు(డి ట్లనియె నక్కురుభర్తకు 'శోక మేల? నీ 
యనుజులు ద్రౌపదీసహితులై తనువుల్‌ దిగ ద్రావి చన్నవా 
రనఘ! యమర్త్య లోకమున; కక్కడం గాంచెదుగాక వారలం 
దనువు దొజంగంగా వలదు ధర్మమయాత్మక నీవు రావనా!” 51 


714 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అని ధర్మరాజు అనగా విని; ఇంద్రుడు; అ+కురుభర్తకున్‌+ ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు; అనఘ!= ఓ పుణ్యాత్మా!; శోకము+ఏల?= ఎందుకు బాధపడతావు?; నీ+అనుజులు= నీ తము శైలు; (ద్రౌపదీ సహితులు+ఐ= 
ద్రౌపదితో కూడినవారై; తనువుల్‌+దిగన్‌+త్రావి= దేహాలు విడిచిపెట్టి; అమర్త్య లోకమునకున్‌= స్వర్గానికి; చన్నవారు= వెళ్ళారు; 
వారలన్‌= వారినందరినీ; అక్కడన్‌+కాంచెదు+కాక!= అక్కడ చూద్దువుగాని!; ధర్మమయ+ఆత్మక!= ధర్మంతో నిండిన మనసున్న 
ఓ ధర్మనందనా!; తనువు+తొజణంగన్‌+కాన్‌+వలదు= దేహం విడిచిపెట్టడానికి వీలు కాదు; నీవు రావనా!= నీవు రావయ్యా 


వెళ్ళుదాం. 


తాత్పర్యం: అని ధర్మరాజు కోరగా ఇంద్రుడు అతడితో ఇట్టా అన్నాడు: 'ఓ పుణ్యాత్మా! ఎందుకు చింతిస్తావు? నీ 
తమ్ములు, ద్రౌపదితో కలిసి తమ దేహాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. వారి నందరినీ నీవు అక్కడ చూద్దువుగాని! 
నీవు ధర్మంతో నిండిన మనసున్నవాడివి! (సాక్షాత్తూ ధర్మనందనుడివి!) దేహం వదలివేసిన తరువాత మళ్ళీ అందులోకి 
ప్రవేశించటం కుదరని పని. అందుచేత నీవు నాతో రమ్ము వెళ్ళుదాం!” 


విశేషం: అంటే సశరీరులె స్వర్గానికి చేరే యోగసిద్ది వారికి లేదని తాత్పర్యం. 


ధర్మరాజ సురరాజులకు( గుర్కురవిషయముగా జరిగిన వివాదము (సం.17-3-7) 


(ఈక 


అనుటయు ధర్మజుం డమరేంద్రుతో 'నన్ను। నత్యంత దృఢభక్తి నాశ్రయించి 
పుర మేను వెడలునప్పుడు మొదల్‌గా( దోన । చనుదెంచె నీ భవ్యసారమేయ 
మిది యట రావలదే నా మనంబు ని । షురవృత్తి కోర్వ దస్తోకపుణ్య 
నిరతాత!' నావుడు దరహాస మొప్ప న । బ్ద్ఞలవైరి' యి ట్లంట పాడియే? య 


తే.  మర్వభావము కుక్క కేమాడ్మి(గలుగు । ననఘ! నీ చింత తెజం గశక్యంబు దీని 
విడిచి చను టేల నిష్టురవృత్తి యయ్యె; । నిచట దడయంగ నేటికి? నెక్కురథము.” 52 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ధర్మజుండు= ధర్మరాజు; అమర+ఇం(ద్రుతోన్‌= ఇంద్రుడితో; అస్తోక పుణ్యనిరత+ఆత్మ!= 
అత్యధిక పుణ్య విషయంలో ఆసక్తి గల చిత్తమున్న మహేంద్రా!; ఏను= నేను; పురము+వెడలునప్పుడు= హస్తినాపురం నుండి 
బయలుదేరేటప్పుడు; ఈ భవ్య సారమేయము= ఈ గొప్ప శునకం; అత్యంత= మిక్కిలి; దృఢ= దృఢమైన; భక్తిన్‌= భక్తితో; 
ఆ(శ్రయించి= సమీపించి; మొదల్‌గాన్‌= అందరికంటె ముందుగా; తోన్‌+అ= వెంబడే; చనుదెంచెన్‌= వచ్చింది; ఇది= ఇదికూడా; 
అట= స్వర్గానికి; రావలదే!= రావద్దా! నా మనంబు= నా మనస్సు; నిష్ణరవృత్తికిన్‌+ఓర్వదు= కఠినమైన పనిని సహించజాలదు; 
నావుడున్‌= అని అనగా; ఆ+బలవైరి= ఆ ఇంద్రుడు; దరహాసము+ఒప్పన్‌= చిరునవ్వు వెలయగా (ఇట్లా అన్నాడు); అనఘ!= 
పుణ్యాత్మా!; ఇట్టు+అంట= ఇట్లా అనటం; పాడియే?= న్యాయమా?) కుక్కకున్‌= కుక్కకు; అమర్యభావము= దివ్యత్వం; ఏమాడ్కిన్‌+ 
కలుగున్‌?= ఎట్టా కలుగుతుంది?; నీచింత తెజంగు= నీవు ఆలోచిస్తున్న విధానం; అశక్యంబు= అసాధ్యంగా ఉన్నది; దీనిన్‌= 
ఈ కుక్కను; విడిచి చనుట= వదలిపోవటం; నిష్టురవృత్తి= కఠినమైన పని; ఏల+అయ్యెన్‌?= ఎందుకవుతుంది?; ఇచటన్‌= 
ఇక్కడ; తడయంగన్‌+ఏటికిన్‌?= ఆలస్యం చెయ్యట మెందుకని?; రథమున్‌= రథాన్ని; ఎక్కుము. 


తాత్సర్యం: అనగా ధర్మరాజు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు:  అత్యధికపుణ్యవిషయంలో ఆసక్తిగల చిత్తమున్న మహేంద్రా! 
నేను హస్తిననుండి బయలుదేరినపుడు ఈ మహనీయమైన శునకం మిక్కిలి దృఢమైన భక్తితో అందరికంటె ముందుగా 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 715 


నన్ను వెంబడించి వచ్చింది. ఇది కూడా స్వర్గానికి రావద్దూ! నా మనస్సు కఠినమైన పనిని సహించజాలదు” అని 
ధర్మజుడు పలుకగా ఇంద్రుడు చిరునవ్వు నవ్వి ఇట్టా అన్నాడు: 'పుణ్యాత్మా! నీవు ఇట్లా అనటం న్యాయంగా ఉన్నదా? 
కుక్కకు దివ్యత్వం ఎట్లా కలుగుతుంది? నీవు ఆలోచిస్తున్న విధానం అసాధ్యంగా ఉన్నది. ఈ కుక్కను వదలిపోవటం 
కఠినమైన పని ఎందు కవుతుంది? ఇక్క డింక ఆలస్యం చేయటం ఎందుకు? రథ మెక్కుము (వెళ్ళుదాం). 


విశేషం: ఇంద్రుడు వేసిన (ప్రశ్న చాలా ముఖ్యమైనది. కుక్కకు దివ్యత్వం ఎట్టా కలుగుతుందని? సమత్వదర్శనమే యోగం. 
విశ్వవిభూతి కలిగిన పరమాత్మ ప్రకాశించే ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఆ కుక్క (సారమేయమంటే మగకుక్క. ఆడకుక్కను 
సారమేయి అంటారు) “భవ్య” మైనది. చాలా పుణ్యం చేసికొన్నది. దాని భక్తి చాలా 'గట్టిది' నిశ్చంచలమైనది. అంతే కాదు. 
భీమార్జునుల కంటె ముందుగానే ధర్మరాజు వెంటపడ్డది. ఆ కుక్కలోనూ విశ్వాత్ముడిని దర్శించాడు ధర్మరాజు. అందుకే స్వర్గానికి 


అదికూడా రావాలని పట్టుబట్టాడు. ఇంద్రుడికి ఈ సమాధానం తెలియనిది కాదు. ధర్మరాజు కిది పరీక్ష. 


వ. అనిన నమ్మనుజేంద్రుం డింద్రునితోడ 'నకార్యంబును దుష్కరంబును నగుకార్యం బేనియు నార్యుండును 
బ్రభుండును నైన నీయట్టి సత్పురుషుండు సంశ్రితులకై సంఘటింపవలదె? భక్త పరిత్యాగంబు సేసి పడయుసిరి 
నాకు నెంత యింపయ్యెడు?' ననుటయు నయ్యనిమిషనాథుండు. 53 


ప్రతిపదార్థం: అనినన్‌= అని ఇంద్రుడనగా; ఆ+మనుజ+ఇంద్రుండు= ఆ రాజు (ధర్మజుడు); ఇంద్రునితోడన్‌= ఇంద్రుడితో, 
(ఇట్లా అన్నాడు); ఆర్యుండును= పూజ్యాడూ; ప్రభుండును= పాలకుడూ; ఐన నీ+అట్టి= అయిన నీవంటి; సత్‌+పురుషుండు= 
ఉత్తమపురుషుడు; అకార్యంబును= చేయరానిదీ; దుష్కరంబును= దుస్పాధ్యమైనదీ; అగుకార్యంబు+ఏనియున్‌= అయిన పని 
అయినాకూడా; సంగ్రితులకై= అశ్రయించినవారికొరకు; సంఘటింపన్‌వలదె?= చేయవద్దా?; భక్తపరిత్యాగంబు= భక్తులను వదలివేసి; 
పడయుసిరి= పొందేభాగ్యం; నాకున్‌+ఎంత+ఇంపు+అయ్యెడున్‌?= నాకు ఎంతమాత్రం తృప్తి అవుతుంది?; అనుటయున్‌= 
అనగా; ఆ+అనిమిషనాథుండు= దేవతలరాజైన మహేంద్రుడు. 


తాత్సర్యం: అని ఇంద్రు డనగా ధర్మరాజు ఇంద్రుడితో ఇట్టా అన్నాడు: 'పూజ్యుడు, పాలకుడు అయిన నీ వంటి 
సత్పురుషుడు చేయరానిదీ, దుస్పాధ్యమైనదీ అయినపనినే అయినా ఆశ్రయించిన వారికొరకు చేయవద్దూ! భక్తులను 
వదలివేసి పొందేటటువంటి భాగ్యం నాకుమాత్రం ఎంత తృప్తిని కలిగిస్తుంది?" అనగా అపుడు ఇంద్రుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


విశేషం: 'భజ సేవాయాం' అని వ్యుత్పత్తి భజించుట - అంటే సేవించుట. ఇక్కడ కుక్క- భక్తుడు ఎట్టా అవుతున్నాడంటే - 
సేవించటం వలననే. వదలకుండా వెంటబడిరావటమే ఆ సేవ. అందుకే సేవకులను వదలివేసి తాను ఏ భాగ్యాన్ని పొందటానికి 
ఇష్టపడనని ధర్మరాజు చెప్పుతున్నాడు. 


చ. “అలుక హరించు ధర్మముల; నట్లగుటం గురువంశవర్య! నీ 
వలుగక విన్ము కుక్కలకు నావసథంబు త్రివిష్టపంబునం 
గలుగునె? నీకు నిష్టురత గల్లదు దీని( బరిత్యజించినం 
జలము కొనంగ నేల? శుభ సంగమనం బెడసే(త కృత్యమే?' 54 


716 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అలుక= కోపం; ధర్మములన్‌= ధర్మాలను; హరించున్‌= నశింపజేస్తుంది; అట్టు+అగుటన్‌= అందుచేత; 
కురువంశవర్య!= ఓ కురువంశశ్రేష్టుడా!; నీవు+అలుగక= నీవు కోపగించుకొనక; విన్ము= వినుము; కుక్కలకున్‌= కుక్కలకు; 
త్రివిష్టపంబునన్‌= స్వర్గంలో; ఆవసథంబు= మజిలీ (బస); కలుగునె!= లభిస్తుందా!; దీనిన్‌= ఈ కుక్కను; పరత్యజించినన్‌= 
వదలివేస్తే; నీకున్‌= నీకు; నిష్ణురత+కల్లదు= పాపమేమీ రాదు; చలము= పట్టుదల, కోపం; కొనంగన్‌+ఏల?= పొందటం ఎందుకు?; 
శుభసంగమనంబు= స్వర్గసుఖానుభవమనే శుభంతోడి సంయోగమును; ఎడసే(త= దూరం చేసికొనటం; కృత్యమే?= చేయదగిన 
కార్యమా? (కాదని భావం) 


తాత్సర్యం: కోపం ధర్మాలను నశింపజేస్తుంది. అందుచేత ఓ కురువంశశ్రేష్టుడా! నీవు కోపగించుకొనకుండా వినుము. 
కుక్కలకు స్వర్గంలో చోటు లేదు. ఈ కుక్కను వదలివేస్తే నీకు పాప మేమీ రాదు. కోప పడతా వేల? శుభసందర్భం 
కలిగినపుడు దానిని దూరంచేసికొనటం తగిన పనికాదుకదా! 


విశేషం: ఆవసథమంటే 'బసి (మజిలీ) అని అర్థం. చోటన్నది వాచ్యార్థ మయినా స్వర్గం ఒక మజిలీ మాత్రమే కాబట్టి అక్కడి 
చోటుకూడా బస మాత్రమే. శాశ్వతమైన నివాసం కాదు. గీతను స్మరించుకుంటే ఈ అర్థం తెలుస్తుంది. 

“తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం 

క్షీణీ పుణ్యే మర్య్యలోకం విశంతి.” 
యజ్ఞయాగాదుల పుణ్యం వలన స్వర్గంచేరి అక్కడ సుఖాలు అనుభవించి ఆ పుణ్యం కాస్తా క్షీణించగా వాళ్ళు మరలా మానవలోకంలో 
ప్రవేశిస్తారు. అందుకే అక్కడివాసం ఒక “మజిలీ” మాత్రమే నన్నమాట. 


సీ, అనవుడు ధర్మనందను( డమ్మహాత్ముతో । విను భక్తియుక్తుని విడుపు బ్రహ్మ 
హత్య( బోలెడి పాప మని చెప్పుదురు పెద్ద; । లట్లు గావున దీని నఖిలధర్మ 
సారజ్ఞ! విడుచుట చనదు; దివ్యసుఖంబు । నకు గాంగంబాపంబునకు. జొరంగ€ 
జాల' నావుడును వాసవుండు వ్రతస్థుండు । కుక్కనంటిన వాని కోరి చేయు 


తే. సుకృతమునకు నాశం బగు సువ్రతాత్మ! యింత యొప్పని నిర్ణంధ మేల చెపుమ! 
విడువు మీ శునకము; దీని విడువంబడుట । నాకలోక సౌఖ్యంబు నొనర్హు నీకు. 55 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ఇంద్రు డనగా; ధర్మనందను(డు= ధర్మరాజు; ఆ+మహాత్ముతోన్‌= ఆ మహాత్ముడితో; అఖిలధర్మ 
సారజ్ఞ!= అన్ని ధర్మాలసారాన్నీ తెలిసిన ఓ మహేంద్రా!; విను= నామాట వినుము; భక్తియుక్తుని విడుపు= భక్తితో కూడిన వాడిని 
వదలిపెట్టటం; (బహ్మహత్యన్‌+పోలెడి= (బ్రహ్మహత్యను పోలిన; పాపము+అని పెద్దలు చెప్పుదురు= పాపమని పెద్దలు అంటారు; 
అట్టు+కావునన్‌= అందుచేత; దీనిన్‌= ఈ కుక్కను; విడుచుట= వదలిపెట్టటం; చనదు= తగదు; దివ్యసుఖంబునకున్‌+కాంగన్‌ 
= స్వర్గసుఖంకొరకని; పాపంబునకున్‌+చొరంగన్‌+చాలన్‌= పాపంలోకి ప్రవేశించలేను; నావుడును= అనగా; వాసవుండు= ఇంద్రుడు; 
సువ్రత+ఆత్మ!= మిక్కిలి ఉత్కృష్టమైన ప్రతిజ్ఞతోకూడిన మనసున్న ఓ ధర్మరాజా!; (వ్రతస్థుండు= యజ్ఞదీక్షలో ఉన్నవాడు; 
కుక్కన్‌+అంటినన్‌= కుక్కను తాకితే; వానికోరి చేయు= వాడు ఆశిస్తున్న; సుకృతమునకున్‌= పుణ్యమునకు; నాశంబు+అగున్‌= 
నాశం కలుగుతుంది; (అట్లాంటప్పుడు); ఇంత= ఇంతటి; ఒప్పని= కూడని; నిర్భంధము+ఏల?= నిర్భంధం ఎందుకు?; చెపుమ= 
నీవే చెప్పుము; ఈ శునకమున్‌+విడువుము= ఈ కుక్కను వదలిపెట్టుము; దీని విడువన్‌+పడుట= దీనిని వదలటం; నీకున్‌= 
నీకు; నాకలోక= స్వర్గలోక; సౌఖ్యంబున్‌+ఒనర్చున్‌= సుఖాన్ని ప్రసాదిస్తుంది. 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 717 


తాత్సర్యం: అని ఇంద్రు డనగా ధర్మరాజు ఆ మహాత్ముడితో ఇట్టా అన్నాడు: “ అన్ని ధర్మాల సారాన్నీ తెలిసిన 
మహేంద్రా! నా మాట వినుము. భక్తితో కూడిన సేవకుడిని వదలిపెట్టటం (బ్రాహ్మణుడిని చంపటంతో సమానమని 
పెద్దలు చెప్పుతారు. అందుచేత ఈ కుక్కను వదలిపెట్టటం కుదరనిపని. స్వర్గసుఖంకొరకని నేను ఈ పాపానికి 
ఒడికట్టలేను' అనగా ఇంద్రుడు అన్నాడు: 'మిక్కిలి ఉత్కృష్టమైన ప్రతిజ్ఞతో కూడిన మనసున్న ఓ ధర్మరాజా! యజ్ఞదీక్షలో 
ఉన్నవాడు కుక్కను తాకితేనే వారు ఆశించిన పుణ్యం నశిస్తుందన్నది నీకు తెలియదా! అట్లాంటప్పుడు ఇంతగా నీ 
వెందుకు నిర్భంధం చేస్తున్నావు? నీవే చెప్పుమరి! ఈ కుక్కను వదలివేయి. దీనిని వదలటం వలన నీకు స్వర్గలోకసౌఖ్యం 


లభిస్తుంది. 


విశేషం: పంచమహాపాతకాలు - బ్రహ్మహత్య, సురాపానం, స్వర్షస్తేయం, గురుతల్పగమనం ఈ నాలుగు పాపాలు 
చేసేవారితో స్నేహం చెయ్యటం - అన్నవి ఐదు మహాపాపాలు. బ్రాహ్మణుడిని చంపటం, మద్యపానం, బంగారం 
దొంగిలించటం, గురువుగారి భార్యతో శయనించటం, ఇట్టాంటి పనులు చేసేవారితో స్నేహం చెయ్యటంకూడా ఒక 
మహాపాపమే అని మన హైందవధర్మం విధిస్తున్నది. సేవకుడిని పరిత్యజించటం కూడా అంత పాపమే అని ద్వాపర 
యుగధర్మం. యజ్ఞదీక్ష కలిగినవాడు కుక్కను తాకితే యజ్ఞపుణ్యం కూడా హరించుకుపోతుందన్నది లౌకిక ధర్మం. 
కుక్క ముట్టిన పిండం” పితరులకు చేరదని కూడా ఒక విశాసమున్నది. అట్లాంటి పాపయోనిలో జన్మించినా ధర్మజుడి 
వెంటవచ్చిన 'భవ్యసారమేయము' సేవానిరతిచేత (బ్రహ్మనిష్టను సాధించిందని ధర్మజుడి వాద తాత్పర్యం. ఆ భావాన్ని 
ధర్మజుడి ద్వారా పలికించుటకొరకే ఇం(ద్రుడింతగా కవ్వించి ప్రశ్నిస్తున్నాడు. 


చ. జనులు నుతింపంగా సుకృత సంపద జేసి యమర్త్య భావముం 
గనియును జెంద కి ట్లునికి కార్యమె? ద్రౌపది భీమసేను న 
ర్లును(గవలం ద్యజించుటకు సువ్రత! చాలితి చాలవయ్యె దీ 
శునకము విడ్వ; నిత్తెఐ(గు సూరినుతుం డగు నీకు నర్హమే?” 56 


ప్రతిపదార్థం: సువ్రత!= పుణ్యాత్ముడా!; జనులు నుతింపంగాన్‌= ప్రజలు (ప్రశంసించగా; సుకృత సంపదన్‌+చేసి= పుణ్యసమృద్దివలన; 
అమర్యభావమున్‌= దివ్యత్వాన్ని; కనియును= పొందికూడా; చెందక+ఇట్లు+ఉనికి= స్వీకరించకుండా ఇట్టా ఉండటం; కార్యమె?= 
చేయదగిన పనేనా?; (ద్రౌపదిన్‌ భీమసేనున్‌ అర్జునున్‌ కవలన్‌= (ద్రౌపదిని భీమార్జున నకుల సహదేవులను; త్యజించుటకున్‌= 
వదలిపెట్టటానికికూడా; చాలితి(వ)= సిద్దపడ్డావు; ఈ శునకమున్‌= ఈ కుక్కను; విడ్వన్‌+చాలవయ్యెదు= విడిచి “పెట్టటానికి 
వెనుకాడుతున్నావు; సూరినుతుండు+అగు= పండితులచేత ప్రశంసించబడిన; నీకున్‌; ఈ+తెజంగు= ఈ పద్దతి; అర్హమే?= 
తగినదేనా? 


తాత్సర్యం: పుణ్యాత్ముడా! (ప్రజలందరూ ప్రస్తుతించగా పుణ్యభాగ్యం వలన దివ్యత్వాన్ని దర్శించికూడా ధరించకపోవటం 
సముచితంగా ఉన్నదా? ద్రౌపదిని, భీమసేనార్టున నకుల సహదేవులను కూడా వదలివెయ్యటానికి సిద్దపడ్డావే. ఈ 
కుక్కను విడిచిపెట్టటానికి వెనుకాడుతున్నావు. పండితులచేత ప్రశంసలు పొందిన నీకు ఉచితానుచితాలు నేర్సాలా? 
ఈ పని తగినదేనా? 


718 శ్రీమదాంధ్ర మహాభారతము 


(ఈక 


అన విని ధర్మజుం 'డఖిలలోకములకు.। బతివి, ధర్మమునకు. బ్రభువ విట్టి 
నీకంటె నెటు(గుదునే సదసత్రకా । రము లట్లుగాక వాదము మహాత్ము 
లయిన వారలతోడ నగునె చేయంగ? నై । నను విన్నవింప(దగిన తెటింగు 
విన్నవించుట దోష విధము గా దనియెడు । బుద్ధిం జేసెద నేను బూని విన్న 


తే. పంబు భీమముఖ్యులును ద్రౌపదియు. జచ్చి;। రేను వారల విడువక యేడ్డుచున్న 
వత్తురే? తోడ వచ్చి చావని శునకము । విడువకుండుట తప్పుగా నుడువ( దగునె? 57 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అని ఇంద్రు డనగా విని; ధర్మజుండు= ధర్మరాజు; అఖిలలోకములకున్‌= అన్ని లోకాలకు; పతివి= 
నీవు భర్తవు; ధర్మమునకున్‌+(ప్రభువవు= ధర్మానికి రక్షకుడివి; ఇట్టి= ఇట్లాంటి; నీకంటెన్‌= నీకంటె; సత్‌+అసత్‌ (ప్రకారములు= 
మంచి చెడుపద్దతులు; ఎజు6గుదునే?= తెలిసినవాడినా?; అట్టున్‌+కాక= అదీ కాకుండా; మహాత్ములు+అయిన వారలతోడన్‌= 
మహాత్ములతో; వాదము= వాదం; చేయంగన్‌+అగునె= చేయటం ఒప్తుతుందా?; ఐనను= ఐనాకూడా; విన్నవింపన్‌+తగిన 
తెజంగు= విన్నవించదగిన విషయం ఉంటే; విన్నవంచుట= విన్నవించటం; దోషవిధము= తప్పుడుమార్గం; కాదు+అనియెడు 
బుద్దిన్‌= కాదనేటటువంటి ఆలోచనతో; నేను; పూని= ప్రయత్నపూర్వకంగా; విన్నపంబున్‌+చేసెదన్‌= మీకు విన్నవించుకొంటున్నాను; 
భీమముఖ్యులును= భీముడు మొదలైనవారు; (ద్రౌపదియున్‌= ద్రౌపదీ; చచ్చిరి= చనిపోయారు; వారలన్‌+విడువక= వారిని గూర్చి 
వదలకుండా; ఏను= నేను; ఏడ్చుచున్నన్‌= ఏడుస్తుంటే; వత్తురే!= మరలివస్తారా!; తోడన్‌+వచ్చి= నావెంబడి వచ్చి; చావని= 
చనిపోని; శునకమున్‌= కుక్కను; విడువకుండుట= విడిచిపెట్టకుండా ఉండటం; తప్పుగాన్‌= తప్పని; నుడువన్‌+తగునె?= చెప్పటం 
సమంజసంగా ఉన్నదా? (నీవే ఆలోచించుము!) 


తాత్సర్యం: అని ఇంద్రుడు అనగా విని ధర్మరాజు ఇట్టా అన్నాడు: 'అన్నిలోకాలకూ నీవు భర్తవు. ధర్మసంరక్షకుడివి. 
ఇట్లాంటి నీకంటె మంచి చెడు పద్దతులు తెలిసినవాడినా నేను? అదీ కాకుండా మహాత్ములతో వాదం చేయటం 
సాధ్యమవుతుందా? ఐనా కూడా విన్నవించ దగిన విషయం ఉంటే విన్నవంచటం తప్పుడు మార్గం కాదనేటటువంటి 
ఆలోచనతో విన్నవించుకొంటున్నాను. భీమాదులూ (ద్రౌపదీ చనిపోయారు. నేను వారిని గురించి వదలకుండా ఎంత 
ఏడ్చినా వారేమో మరలిరారు. అట్టా కాకుండా నా వెనుకనే వచ్చి చనిపోకుండా నిలిచిన ఈ కుక్కను వదలకుండటం 
తప్పు అనటం సమంజసమా? నీవే ఆలోచించుము!'. 


చ. అనఘచరిత్ర! విన్ము శరణాగతు( జేకొన కున్మి శుద్దమి 

త్రునియెడం జేయు ద్రోహము. వధూటి వధించుట, విప్రునర్ణముం 

గొనుట యనంగ. గల్లునివి గూడ సమం బగు నాకు. జూడ భ 

క్తుననపరాధునిన్‌ విడుచుదోషముతో నిది యోర్వవచ్చునే? 58 
ప్రతిపదార్థం: అనఘచరిత్ర= పుణ్యచరిత్రుడవైన ఇంద్రా!; విన్ము= వినుము; నాకున్‌+చూడన్‌= నాకు చూడగా; శరణాగతున్‌= 


శరణు కోరి వచ్చినవాడిని; చేకొనక+ఉన్కి= స్వీకరించకపోవటం; శుద్దమి(త్రునిఎడన్‌= పవిత్రుడైన మిత్రుడి విషయంలో; చేయు 
ద్రోహము= చేసేటటువంటి (ద్రోహమూ; వధూటిన్‌= అప్పుడే వివాహమైన వధువును; వధించుట= చంపటం; విప్రు+అర్థమున్‌+ 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 719 
కొనుట= (బ్రాహ్మణుడి ధనాన్ని దొంగిలించటం; అనంగన్‌+కల్లు+ఇవికూడన్‌= అనబడే ఇవన్నీ; భక్తున్‌= సేవకుని; అనపరాధునిన్‌= 


ఏ అపరాధమూ చేయనివాడిని; విడుచుదోషముతోన్‌= త్యజించే దోషంతో; సమానము= సమానమైనది; ఇది= దీనిని; ఓర్వన్‌వచ్చునే?= 
సహించశక్యమా? 


తాత్పర్యం: పుణ్యచరిత్రుడా! వినుము! నా దృష్టిలో శరణుకోరినవాడిని స్వీకరించకపోవటం, మంచిమి(త్రుడికి (ద్రోహం 
చెయ్యటం, కులవధువును చంపటం, బ్రాహ్మణుడి ధనాన్ని అపహరించటం - అనే ద్రోహాలతో సమానమే ఏ అపరాధమూ 
చేయని సేవకుడిని నిర్దాక్షిణ్యంగా వదలివెయ్యటం కూడా. ఈ పాపాన్ని ఎట్టా సహించగలుగుతాం? 


విశేషం: ధర్మరాజులోని ఉదాత్తమయిన రాజనీతిని ఈ సందర్భంలో కూడా గమనించవచ్చును. భృత్యరక్షణ రాజకర్తవ్యం కనుక 


శునకాన్ని వదల నంటాడు. 


ఉ. కావున నాకలోకపు సుఖం బటు లుండ(గ నిమ్ము దేవ! నీ 

భావము నిల్పు నాదెస( గృపాభరితంబుగ; సారమేయ సం 

భావన సేత దోసముగం బట్టమి నాకు వరంబు; నీవు పొ; 

మ్మీ వనభూమి నుండెద సమిద్ధతపంబుల నిన్న కొల్టుచున్‌.' 59 
ప్రతిపదార్థం: దేవ!= స్వామీ!; కావునన్‌= అందుచేత; నాకలోకపు సుఖంబు= స్వర్గసుఖం; అటులు+ఉండంగన్‌+ఇమ్ము= అట్టుండనీ!; 
నీ భావము= నీ విభూతిని; నా దెసన్‌= నాలో; కృపాభరితంబుగన్‌= దయతో; నిల్పు= నిలుపుము; (అందుచేత); సారమేయ= 
కుక్కను; సంభావనసేంత= సంభావించడం; దోసముగన్‌+పట్టమి= దోషం కాకపోవటం; నాకున్‌ వరంబు= నాకు ఒక పెద్దవరం 
(కాగలదు); నీవు+పొమ్ముూ నీవు మరలిపొమ్ము; ఈ వనభూమిన్‌= ఈ అటవీ భూములలో; సమిద్దతపంబులన్‌= అతి తీవ్రమైన 
తపశ్చర్యలతో; నిన్ను+అ కొల్బుచున్‌= నిన్నే సేవిస్తూ; ఉండెదన్‌= ఉండిపోతాను. 
తాత్సర్యం: స్వామీ! అందుచేత స్వర్గసుఖ విషయం అట్లా ఉండనీ! నీ విభూతిని నాలో దయతో స్థిరంగా ఉండేటట్టు 
చేయుము. ఆ పుణ్యంచేత కుక్కను ఆదరించిన కార్యం దోషం కాకపోవటమే నాకొక పెద్ద వరం కాగలదు. ఇక నీవు 
మరలిపొమ్ము. అతితీవ్రమైన తపశ్చర్యలతో నిన్నే సేవిస్తూ ఈ అడవులలోనే ఉండిపోతాను. నాకు అంతమాత్రం 


క్ష 


చాలును. 
వ. అని పుయిలోడక పలికె; బౌరవోత్తమా! యాకర్ణింపుము. 60 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా (ధర్మరాజు); పుయిలోడక= ఏ జంకూ లేకుండా; పలికెన్‌= చెప్పాడు; పౌరవోత్తమా!= పురువంశ 
శ్రేష్ణుడయిన ఓ జనమేజయ మహారాజా!; ఆకర్షింపుము= వినుము. 


తాత్సర్యం: జనమేజయ మహారాజా! ఈ విధంగా ఏ మాత్రం భయం, జంకూ లేకుండా ధర్మరాజు ఇంద్రుడితో 
చెప్పాడు. ఇంకా వినుము. 


సారమేయరూపంబున వచ్చిన ధర్ముండు ధర్మరాజునకు. బ్రత్యక్షం బగుట (సం.17-3-16) 


(ఈక 


అ ట్లతిద్భఢ నిశ్చయంబుగ బలికిన । తనపు త్తు గనుంగొని ధర్ముండధిక 


es 


౦ప్రమోదముం బొంది సారమేయాకృతి(। బాసి తా నాత్మరూపంబు. దాల్చి 


~~ 


720 శ్రీమదాంధ్ర మహాభారతము 


పరమ సంభ్రమ కృత ప్రణతియు నానంద । భరితుండు నగు నా నృపాలుతోడ 
'నీపుణ్యవృత్తంబు నిర్మలమేధయు । నఖిల భూతంబులయందు( గలుగు 


తే... దయయు నాదుచిత్తము. బ్రమదమునం దేల్దె। వత్స! భూలోకమున నిట్టివారు. గలరె? 
తొల్లియును ద్వైతవనమున దోషదూర । మయిన నీ మనమున తెటిం గరసినా(డ. 61 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; దృఢనిశ్చయంబుగన్‌= దృఢమైన నిశ్చయంతో; పలికిన= చెప్పిన; తనపుత్రున్‌+కను(గొని= 
తన కుమారుడిని చూచి; ధర్ముండు= యమధర్మరాజు; అధిక= మిక్కిలి; సంప్రమోదమున్‌+పొంది= సంతోషాన్ని పొంది; సారమేయ+ 
ఆకృతిన్‌+పాపి= కుక్క ఆకారాన్ని వదలిపెట్టి; తాను; ఆత్మ నిజ; రూపంబున్‌= రూపాన్ని; తాల్చి= ధరించి; పరమ= మిక్కిలి; 
సం(భ్రమ= తొట్రుపాటుతో కూడి; కృత ప్రణతియున్‌= నమస్కరించినవాడు; ఆనందభరితుండును= ఆనందంతో కూడినవాడూ; 
అగు= అయిన; ఆ నృపాలుతోడన్‌= ఆ ధర్మరాజుతో; వత్స!= కుమారా!; నీ పుణ్యవృత్తంబున్‌ = స పుణ్యచరిత్రను; 
నిర్మలమేధయున్‌= నిర్మలమైన బుద్దిని; అఖిల భూతంబులయందున్‌+కలుగు+దయయున్‌= అన్ని భూతాలపట్ట ఉన్న 
దయాగుణం; నాదుచిత్తమున్‌= నా మనసును; ప్రమదమునన్‌+తేల్చెన్‌= సంతోషంలో తేల్చివేశాయి; భూలోకమునన్‌= భూమిలో; 
ఇట్టివారున్‌= నీవంటివారు కూడా; కలరె?= ఉన్నారా?; తొల్లియును= మునుపుకూడా; ద్వైతవనమునన్‌= మీరు వనవాసం చేస్తున్నప్పుడు 
ద్రైతవనంలో; దోషదూరము+ అయిన= దోషాలకు దూరంగా ఉన్న; నీ మనమున+తెజంగు= నీ మనోరీతిని; అరసినాండన్‌= 


గుర్తించాను. 


తాత్సర్యం: ఆ విధంగా దృఢనిశ్చయంతో పలికిన తన కుమారుడిని చూచి యమధర్మరాజు చాలా సంతోషం పొంది 
కుక్కరూపాన్ని వదలి తన రూపాన్ని పొంది ఎదుట నిలిచాడు. తొట్రుపాటుతో నమస్కరించి, ఆనందంతో ఉక్కిరి 
బిక్కిరి అవుతున్న ఆ ధర్మరాజుతో యము డిట్లా అన్నాడు: నాయనా! నీ పుణ్యచరిత్రా, నిర్మలమైన బుద్ధీ, 
సర్వభూతాలపట్ల నీకున్న దయాగుణమూ నా మనసును సంతోషసాగరంలో తేల్చాయి. భూమిలో నీవంటివాడు 
ఎవడున్నాడు? మునుపుకూడా ద్వైతవనంలో దోషాలు లేని నీ పవిత్రమైన మనోరీతిని నేను గుర్తించి ఉన్నాను. 


విశేషం: ద్వైతవనంలోని యక్ష ప్రశ్శలఘట్టాన్ని ఇక్కడ స్మరించుకొంటే అక్కడకూడా యమధర్మరాజే కుమారుడిని పరీక్షించాడు. 
ఇది రెండవ పరీక్ష. అక్కడ ధర్మజుడి నిర్మలమేధకు పరీక్ష. ఇక్కడ సర్వభూతదయకు పరీక్ష. అందుకనే నీచయోని రూపమయిన 
'కుక్క'గా యముడు ధర్మజుడి వెంటనంటి పరీక్షించాడని అర్థం. ఆ విషయాన్ని యముడు గుర్తుకు తెస్తున్నాడు. 


క విను నీరు రోసి నీదగు । ననుజులు మృతులయిన వచ్చి యందటిలో నొ 

క్కని( గోరుము బ్రదికించెద । నని పలికితి నేను నిర్మలాత్మక! నీతోన్‌. 62 
ప్రతిపదార్థం: నిర్మల+ఆత్మక!= నిర్మలమైన మనసున్న ధర్మరాజా!; విను= వినుము; నీదగు= నీయొక్క; అనుజులు= తమ్ములు; 
నీరు రోసి= నీటికొరకు వెదకుతూ; మృతులు+అయినన్‌= చనిపోగా; వచ్చి= నీవు వచ్చి; అందజలోన్‌= అందరిలో (ఆ నలుగురిలో); 
ఒక్కనిన్‌+కోరుము= ఒక్కడిని కోరుకొనుము; (బ్రతికించెదన్‌= (బ్రదికిస్తాను; అని; నేను; నీతోన్‌; పలికితిన్‌= అన్నాను. 
తాత్సర్యం: నిర్మలమైన మనసున్న ఓ ధర్మరాజా! ఆ కథ చెప్పుతాను వినుము. నీ తమ్ములైన భీమార్జున నకుల 


సహదేవులు మంచినీటికొరకు వెదకుతూ మరణించారు. వారిని వెదకుతూ నీవు వచ్చావు. అప్పుడు నేను “వారిలో 
ఒకరిని కోరుకొనుము (బదికిస్తా' నన్నాను. 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 721 


ఉ. దానికి నీవు చిత్తమున దల్లుల నిద్దబినుం దలంచి మా 
లోన నొకండం గల్లితి నలుప్తత వారలయందు. గల్మి లో 
కానుమతంబుగాదె నకులార్థిత ధర్మువు నాకు నన్మతిన్‌ 
వీనుల కింపుగా నకులు వే(డితి; తద్విధ మెందు. గల్గునే? 63 


ప్రతిపదార్థం: దానికిన్‌= అట్టా నేను చెప్పగా అందుకు; నీవు; చిత్తమునన్‌= మనసులో; తల్టులన్‌= తల్గులను; ఇద్దజనున్‌+తలంచి= 
ఇద్దరినీ తలచుకొని; మాలోనన్‌= మా తల్లి కుంతి సంతానంలో; ఒకండన్‌= ఒకడిని; కల్షితిన్‌= మిగిలాను; అలుప్తతన్‌= అట్లాగే 
లోపంలేకుండా; వారల+అందున్‌= వారిలో (మాద్రి సంతానంలో); కల్మి= ఒకరుండటం; లోక+అనుమతంబు+కాదె?= లోక 
సమ్మతం కాదా?; నకుల+అర్థిత= నకులుడిని కోరుకొనటం; నాకున్‌= నాకు; ధర్మువు= ధర్మం; అన్‌+మతిన్‌= అనేటటువంటి 
బుద్దితో; వీనులకున్‌+ఇంపుగాన్‌= చెవులకింపు కలిగేటట్లు; నకులున్‌+వే(డితి(ఏ)= నకులుడిని వేడావు; తద్‌+విధము= అట్లా 
కోరటం; ఎందున్‌+కల్లునే?= మరెక్కడైన ఉందా? 


తాత్సర్యం: అట్లా నేను చెప్పగా దానికి నీవు మనసులో తల్లులను ఇరువురినీ తలచుకొని మా తల్లి కుంతి సంతానంలో 
నేను ఒకడిని మిగిలాను. అట్లాగే లోపంలేకుండా మాద్రి సంతానంలో ఒకరుండటం లోకసమ్మతం కాదా? అని 


నకులుడిని కోరుకొనటమే నాకు ధర్మమని తలచినా చెవులకు ఆనందం కలిగేటట్టు నకులుడిని కోరుకొన్నావు. అట్లా 
కోరుకొనటం మరెక్కడైనా ఉన్నదా? 


క. భీముని నర్దును విడిచియు । నీ మది నకులు బ్రదికింప నిగుడుట పుత్రా! 

నా మనమునం బాయదు ని । న్నేమనవచ్చు నఖిలంబు నింద్రుండెటు(గున్‌. 64 
ప్రతిపదార్థం: భీమునిన్‌= భీముడిని; అర్జునున్‌= అర్జునుడిని; విడిచియున్‌= విడిచిపెట్టి; నీ మదిన్‌= నీ మనసులో; నకులున్‌= 
నకులుడిని; బ్రదికింపన్‌= (బ్రతికించగా; నిగుడుట= పూనుకొనటం; పు(త్రా!= నాయనా!; నా మనమునన్‌= నా మనసులో; 


పాయదు= తొలగిపోదు; నిన్నున్‌+ఏమనవచ్చున్‌?= నిన్ను ఎట్లా ప్రశంసించగలం?; అఖిలంబు= అంతా; ఇంద్రుండు= ఇంద్రుడు; 
ఎటుగున్‌= తెలియును. 


తాత్సర్యం: నాయనా! భీమార్జునులను వదలి నీ మనసులో నకులుడిని (బ్రదికించాలని పూనుకొనటాన్ని నా మనసెప్పుడూ 
మరవనే మరవదు. నిన్ను ఎట్టా ప్రస్తుతించగలం! ఇంద్రుడి కంతా తెలుసు. 


క్ర విను భక్తియుక్త మిది యని । శునకము జేపట్టి నీవు సురపతి కొనివ 

చ్చిన యరద మెక్కనొల్లవ । యనఘా! సరి నీకు దివమునందును గలరే? 65 
ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; విను= వినుము; భక్తియుక్తము= భక్తితో కూడింది; ఇది+అని= ఇది అని; శునకమున్‌+చేపట్టి= 
కుక్కను అంటిపెట్టుకొని; నీవు; సురపతి= ఇంద్రుడు; కొనివచ్చిన= తీసికొనివచ్చిన; అరదము= రథాన్ని; ఎక్కన్‌+ఒల్లవు+అ= 
ఎక్కటానికి అంగీకరించలేదు; నీకున్‌= నీతో; సరి= సమానుడు; దివమునందునున్‌= స్వర్గంలో కూడా; కలరే?= ఉన్నారా? 
తాత్పర్యం: పుణ్యాత్మా! ఇది భక్తి కలిగిందని కుక్కను అంటిపెట్టుకొని ఇంద్రుడు తీసికొని వచ్చిన రథాన్ని కూడా 
ఎక్కటానికి అంగీకరించలేదు. నీవంటివాడు స్వర్గంలోనైనా ఉంటాడా? 


722 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉ. ఇంతటి పెంపు గల్లుట మహేంద్రుండు నీ దెసం గాంచె; నీవు ని 
శ్రింతత మేనితోం జనుము సిద్ధపథంబున6 బుణ్యలోకముల్‌ 
వింతలు గాక యుండ బృథివీవర! నీకు నుదార సౌఖ్య మ 
త్యంతము నవ్యయంబు నగు నందలి మాన్యులు సంస్తుతింపంగన్‌.” 66 


ప్రతిపదార్థం: ఇంతటి= ఇట్టాంటి; పెంపు+కల్లుట= జొన్నత్యం ఉండటం; మహేంద్రుండు= ఇంద్రుడు; నీ దెసన్‌+కాంచెన్‌= 
నీలో చూచాడు; పృథివీవర!= రాజా!; నీవు; నిశ్చింతతన్‌= ఏ చింతా లేకుండా; మేనితోన్‌= శరీరంతో; వింతలు+కాక ఉండన్‌= 
ఏమీ వింతగా తోచకుండానే; సిద్దపథంబునన్‌= యోగమార్గంలో; పుణ్యలోకముల్‌= పుణ్యలోకాలకు; చనుము= వెళ్ళుము; అందలి= 
ఆ పుణ్యలోకాలలోని; మాన్యులు= పూజ్యులు; సంస్తుతింప(గన్‌= ప్రశంసించగా; నీకున్‌= నీకు; ఉదారసౌఖ్యము= ఘనమైన 
సౌఖ్యం; అత్యంతము= పూర్ణంగాను; అవ్యయము= తరగనిదిగాను; అగున్‌= కలుగుతుంది. 

తాత్పర్యం: ఇట్టాంటి జొన్నత్యం నీలో ఇంద్రుడు గమనించాడు. రాజా! ఇక నీవు నిశ్చింతగా ఈ దేహంతోనే ఏమీ 
వింతగా తోచకుండానే యోగమార్గంలో పుణ్యలోకాలకు వెళ్ళుము. ఆ లోకాలలోని పెద్దలు నిన్ను ప్రస్తుతించే విధంగా 
నీకు అక్కడ ఘనమైన సౌఖ్యాలు సంపూర్ణంగా ఎన్నటికీ తరగకుండా లభిస్తాయి. 


సీ, అనియె నప్పుడు పరమాహ్లాదమున( జను । దెంచి గంధర్వులు దేవమునులు 
మరుదశ్వివసువులు మహితాదరంబున । ధర్ముండు నింద్రుండు. దారు నమ్మ 
హాత్తుని నెత్తి రథారూఢుంగాం జేసి; తమవిమానములు పార్యముల నడపి 
కొని చన నిఖిలదిక్కుల( దనతేజంబు । వెలు(గంగ సిద్దులు వినుతి సేయ 


తే.  దైవతావాసమునకు నా ధర్మజుండు। చనియె; నయ్యవసరమున సర్వలోక 
సమ్మతుండు బోధఘనుండు ప్రసన్నఫణితి | సారతోదారుండును నగునారదుండు. 67 


ప్రతిపదార్థం: అనియెన్‌= అన్నాడు; అప్పుడు= ఆ సమయంలో; గంధర్వులు; దేవమునులు= దేవర్షులు; మరుత+అశ్వి+వసువులు= 
మరుత్తులు, అశ్వినులు, వసువులు; పరమ+ఆహ్ల్హాదమునన్‌= మిక్కిలి ఆనందంతో; చనుదెంచి= వచ్చి; ధర్ముండున్‌= యముడూ; 
ఇం(ద్రుండున్‌= ఇం(ద్రుడూ; తారు= తామూ (అందరూ కలిసి); ఆ మహాత్మునిన్‌+ఎత్తి= ఆ మహాత్ముడైన ధర్మరాజును 
గౌరవపురస్సరంగా పైకెత్తి; రథ+ఆరూఢున్‌+కాన్‌+చేసి= రథంలో కూర్చోబెట్టి; తమవిమానములు= తమతమ విమానాలను; 
పార్ఫ్వములన్‌= ఇరువైపులా; నడపికొని= నడుపుకొంటూ; చనన్‌= వెళ్ళగా; నిఖిలదిక్కులన్‌= పదిదిక్కులలోనూ; తన తేజంబు= 
తనకాంతి; వెలుంగంగన్‌= ప్రకాశించగా; సిద్దులు; వినుతి+చేయన్‌= (ప్రస్తుతించగా; ఆ ధర్మజుండు= ఆ ధర్మరాజు; 
దైవత+ఆవాసమునకున్‌= స్వర్గానికి; చనియెన్‌= బయలుదేరాడు; ఆ+అవసరమునన్‌= ఆ సమయంలో; సర్వలోక సమ్మతుండు= 
సకలలోక పూజ్యుడు; బోధఘనుండు= గొప్పజ్ఞాని; సారతా+ఉదారుండున్‌= (బ్రహ్మతత్యరహస్య వేతృత్వంచేత మహనీయుడు; 
అగు= అయిన; నారదుండు= నారదమహర్షి; (ప్రసన్న ఫణితిన్‌= ప్రసన్నమైన వాక్కుతో (ఇట్టా అన్నాడు.) 


తాత్పర్యం: అని వర మిచ్చాడు. అప్పుడు గంధర్వులు, దేవబుషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, మిక్కిలి 
ఆనందంతో వచ్చి యముడు, ఇంద్రుడు, తామూ అందరూ చేరి పరమాదరంతో ధర్మరాజును గౌరవ పురస్సరంగా 
దివ్యరథంలో ఆసీనుడిని చేశారు. రథం కదులుతుండగా అటూ ఇటూ వారు తమతమ విమానాలను నడుపుకొంటూ 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 723 
అనుసరించారు. ఇట్టా పది దిక్కులలోనూ తన కాంతి ప్రకాశించగా సిద్దులు ప్రస్తుతించగా ఆ ధర్మరాజు స్వర్గానికి 
బయలుదేరాడు. ఆ సమయంలో సకలలోక పూజ్యుడు, గొప్పజ్ఞాని, బ్రహ్మతత్యరహస్య వేతృత చేత మహనీయుడు 
అయిన నారదమహర్షి ప్రసన్నమైన వాక్కుతో. (తరువాతి వచనంతో అన్వయం) 


యె 


వ ఎల్లవారును విన సంపూర్ణస్వరంబున నిట్లనియె: 68 


ప్రతిపదార్థం: ఎల్లవారును= అందరూ; వినన్‌= వినేటట్టు; సంపూర్షస్వరంబునన్‌= పెద్ద ఎలుగుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
థ (30) (30) ac] లు య్‌ (30) 
అన్నాడు; 


తాత్సర్యం: అందరూ వినేటట్టు పెద్ద ఎలుగుతో నారదమహర్షి ఇట్లా అన్నాడు: 


ఉ. 'దానములం దపంబులను దద్దయు౦ బే ర్లలయట్టివారలన్‌ 

మానవనాథులన్‌ వినమె! మాసె. దదీయ యశంబు లెల్ల నీ 

మానిత కీర్తిదీప్తులు సమస్తజగంబులయందు. బర్వుట 

న్మేనులతోడ వా రిటులు నేర్చిరె రా నమరత్వసిద్ధికిన్‌.” 69 
ప్రతిపదార్థం: దానములన్‌= దానాలతో; తపంబులను= తపస్సులతో; తద్దయున్‌= మిక్కిలి; పేర్‌+గల+అట్టి= పేరున్నట్టి; వారలన్‌= 
వారిని; మానవనాథులన్‌= రాజులను (గురించి); వినమె!= వినలేదా!; నీ మానితకీర్తిదీప్పులు= నీ (ప్రశస్తమైన కీర్తికాంతులు; 
సమస్త= అన్ని; జగంబులయందున్‌= లోకాలలోనూ; పర్వుటన్‌= వ్యాపించటంచేత; తదీయ= వారి; యశంబులు+ఎల్లన్‌= వారి 
కీర్తులన్నీ; మాసెన్‌= మరుగునపడ్డాయి (మాసిపోయాయి); వారు= ఆ రాజులు; మేనులతోడన్‌= శరీరాలతో; అమరత్వసిద్దికిన్‌= 
అమరత్వసిద్దికొరకు; రాన్‌= రావటానికి; ఇటులు నేర్చిరె!= ఇట్టా నేర్చారా! (రాగలిగారా?) 
తాత్సర్యం: 'దానాలతో, తపస్సులతో మిక్కిలి పేరున్నట్టి ఎంతో మంది రాజులను గురించి విన్నాం. కాని నీ ప్రశస్తమైన 
కీర్తికాంతులు అన్ని లోకాలలోనూ వ్యాపించటం చేత వారి కీర్తులన్నీ మాసిపోయాయి. ఆ రాజులు ఇట్లా సశరీరులై 
అమరత్వసిద్దికై రాగలిగారా? 

(“oa 


చ. అన విని ధర్మరాజసుతుం డాతని కిట్లను 'నాదుతమ్ములం 
గనుంగొను నంతకున్‌ సుఖముగా. గొన నయ్యెద; నిత్తెజింగు నా 
కు నకట చూపరే పవనుకొడ్కును నింద్రసుతుండు మాద్రినం 
దనులును నున్న చోటు సుఖదం బయినన్‌ సుఖహీనమేనియున్‌. 70 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విని; ధర్మరాజసుతుండు= ధర్మరాజు (యమధర్మరాజు కొడుకు); అతనికిన్‌= నారదుడితో; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; నాదుతమ్ములన్‌= నా తమ్ముళ్ళను; కనుంగొను నంతకున్‌= చూచేంతవరకు; ఈ+తెజణంగున్‌= 
దీనిని; సుఖముగాన్‌+కొనన్‌+అయ్యెదన్‌= సుఖంగా తీసికొనలేను; అకట!= అయ్యో!; పవనుకొడ్కును= భీముడు; ఇంద్రసుతుండు= 
అర్జునుడు; మాద్రినందనులును= నకుల సహదేవులూ; ఉన్నచోటు= ఉన్నచోటు (అది); సుఖదంబు+అయినన్‌= సుఖాన్నిచ్చేదే 


అయినా; సుఖహీనము+ఏనియున్‌= సుఖహీనమైనదే అయినా; నాకున్‌+చూపరే!= నాకు చూపించరూ! 


724 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అనగా విని ధర్మరాజు నారదుడితో ఇట్టా అన్నాడు: 'నా తమ్ముళ్ళను చూచేటంతవరకు దీనిని సుఖంగా 
తీసికొనలేను. అయ్యో! భీమార్జున నకుల సహదేవులను, వా రెక్కడ ఉన్నారో, అది సుఖాన్నిచ్చేదయినా, దుఃఖం 
కలుగజేసేదయినా, ఆ చోటును నాకు చూపెట్టరూ! 


వ. వారలను మదీయపక్షప్రాప్తు లయిన భూపతులను జూచు వేడ్క యెల్లలోకంబుల మీదను గలుగు వేడుక 
కంటెనుమిగిలియున్నయది యనుటయు నమరేంద్రుండు తన మనంబున నితనితోడ సముచిత 
భాషణంబులు చేసెద; నివ్విధంబు కటుక వచనత్వంబు గా దని యూహించి యి ట్లనియె. 71 


ప్రతిపదార్థం: వారలను= వారినీ; మదీయ= నా; పక్షప్రాప్తలు+అయిన= పక్షంలో నిలిచినవారు అయిన; భూపతులను= రాజులను; 
చూచువేడ్క= చూడాలన్న కోరిక; ఎల్లలోకంబుల మీందనున్‌= అన్ని లోకాలమీదా; కలుగువేడుక కంటెను= కలిగే కోరికకంటె; 
మిగిలి ఉన్నఅది= మించి ఉన్నది; అనుటయున్‌= అనగా; అమర+ఇం(ద్రుండు= దేవేంద్రుడు; తనమనంబునన్‌= తన మనసులో; 
ఇతనితోడన్‌= ఈ ధర్మరాజుతో; సముచిత భాషణంబులు= తగిన రీతిగా మాటాడటం; చేసెదన్‌= చేస్తాను; ఈ+విధంబు= ఈ 
విధంగా; కటుక= కఠిన; వచనత్వంబు= మాటలు; కాదని= కాదని; ఊహించి= ఆలోచించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; 
తాత్సర్యం: నా తమ్ముళ్ళను, నా పక్షంలో నిలిచినవారూ అయిన రాజులను చూడాలన్న కోరిక అన్ని లోకాలమీద ఉన్న 
కోరికకన్నా అధికంగా ఉన్నది” - అనగా ఇంద్రుడు తన మనసులో ఈ ధర్మరాజుతో తగినరీతిగా మాటాడుతాను. 
కఠినంగా మాటాడటం బాగాలే దని ఆలోచించి ఇట్టా అన్నాడు: 


విశేషం: స్వర్గానికి వెళ్ళగా మానవ సంబంధమైన 'మమతి ధర్మరాజులో మిగిలిఉన్నదా! అనిపిస్తుంది. కాని, తరువాత ధర్మరాజు 


సమాధానంలో ఈ సందేహనివృత్తి జరుగుతుంది. 


చ. “తనువు దొజంగ కిట్లు సుకృతంబుల పెంపున వచ్చి తిప్పదం 
బునకు మహాత్మ! యిచ్చటను బోవదు నీమది( బాసి మర్త్యతం 
బనుపడియున్న నెయ్యము సభాసదులన్‌ శుభదృష్టి.జూడుమా 
మునులను సిద్ధులం; దగునె ముందటి చందము నొంది యుండంగన్‌? 72 


ప్రతిపదార్థం: మహాత్మ!= ఓ మహాత్మా!; తనువున్‌= దేహాన్ని; తొఅంగన్‌= త్యజించకుండా; ఇట్టు= ఈ విధంగా; సుకృతంబుల 
పెంపునన్‌= పుణ్య విశేషం వలన; ఈ+పదంబునకున్‌= ఈ స్వర్గస్థానానికి; వచ్చితి(వి)= వచ్చావు; ఇచ్చటను= ఇక్కడకూడా; 
మర్హ్యతన్‌= మానవత్వంతో (మనిషిగా ఉన్నప్పుడు); పనుపడి+ఉన్న= నీకుండిన; నెయ్యము= స్నేహభావం; నీ మదిన్‌+పాపి= నీ 
మనసును వదలి; పోవదు= పోలేదు; ఆ మునులను= ఆ దేవర్షులను; సిద్దులన్‌= సిద్దులను; సభాసదులన్‌= స్వర్గసభలో ఉన్న 
మాన్యులను; శుభదృష్టిన్‌+చూడుమా!= శుభదృష్టితో చూడుము; ముందటి= మునుపటి; చందమున్‌= రీతినే; ఒంది+ఉండంగన్‌= 
పొంది శోకిస్తూ ఉండటం; తగునె!= సముచితంగా ఉన్నదా! 


తాత్సర్యం: 'ఓ మహాత్మా! దేహాన్ని త్యజించకుండా నీవు చేసిన పుణ్యవిశేషంవలన ఇట్లా ఇంత ఉన్నతమైన పదవికి 
రాగలిగావు. ఇక్కడకూడా మనిషిగా ఉన్నప్పుడు నీ కుండిన స్నేహభావం ఇంకా నీ మనసును వదలిపెట్టకుండా ఉన్నది. 
ఆ దేవర్షులను, సిద్దులను, సభాసదులను శుభదృష్టితో చూడుము. ఇంకా మునుపటివలెనే శోకంలో మునిగిఉండటం 
సముచితంగా ఉన్నదా? 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 725 


విశేషం: ఈ ప్రస్థానంలో చివరి వరకు ధర్మరాజు పరీక్షించబడుతూనే ఉన్నాడు. 'నాపక్షప్రాప్తులు' అన్న ధర్మరాజు మాట చాలా 
చిత్రమైనది. ఏడు అక్షాహిణుల సైన్యంలోని యోధానుయోధులు భటులు సైనికులు - వీరంతా తనకు “ప్రాప్త మయ్యారు. 
దుర్యోధనుడివలె కోరి సంపాదించుకొన్నవారు కాదు. వారిని కృతజ్ఞతాపూర్వకంగా చూడాలని ధర్మరాజు కోరుతున్నాడు. దానిపై 
ఇంద్రుడి వ్యాఖ్య ఇది. నీ కింకా ఆ మనుషజన్మలోని స్నేహాది మమతానుబంధాలు ఇంకా నశించలేదా! అని. 


చ.  జరులకు నందరానిపద మూర్ణిత పుణ్యనిరూధి. బొందగా 
దొరకొని యున్మి నీ వికృత దూరమనస్కతం గాదె! నీ సహో 
దరులు భవన్మహోన్నత పదస్థితి కర్ణులై తొంటి నెయ్యమున్‌ 
బొరయునె దేవతాత్మకులబుద్ధి నెణుంగుము నీ విశేషమున్‌.' 73 


ప్రతిపదార్థం: ఒరులకున్‌+అందన్‌రాని= ఇతరులు అందుకొనటానికి వీలుకాని; పదము= స్థానాన్ని; ఊర్జిత= ఘనమైన; 
పుణ్యనిరూఢిన్‌= పుణ్య(ప్రసిద్దిచేత; పొందంగాన్‌= పొందటానికి; దొరకొని ఉన్కి= ప్రయత్నంతో ఉండటం; నీ వికృతదూర 
మనస్కతన్‌+కాదె= వికారాలకు దూరమైన నీ మనస్సు చేతనే కదా!; నీ సహోదరులు= నీ తమ్ములు; భవత్‌+మహోన్నత= 
నీయొక్క ఉన్నతమైన; పదస్థితికిన్‌= స్థానంలో ఉండటానికి; అర్హులె?= తగినవారా?; తొంటినెయ్యమున్‌= మునుపటి స్నేహభావాన్ని; 
పొరయునె?= కలిగి ఉంటుందా?; దేవతా+ఆత్మకుల బుద్దిన్‌= దైవస్వరూపుల యొక్క బుద్దితో; నీ విశేషమున్‌= నీయొక్క 
ప్రత్యేకతను; ఎఖుంగుము= తెలిసికొనుము. 


తాత్సర్యం: ఇతరులు అందుకొనటానికి వీలులేని స్థానాన్ని ఘనమైన పుణ్య(ప్రసిద్ది చేత పొందటానికి ప్రయత్నించటం 
నీకున్న వికార దూరమైన మనస్సుచేతనే కదా! నీ తమ్ములు నీ అంతటి ఉన్నత పదవిని అందుకొనటానికి తగినవారా! 
మర్త్యలోకం వీడివచ్చిన నీకు మునుపటి స్నేహబంధాలస్మరణం తగదు. దివ్యస్వరూపంలో ఉన్న నీవు నీ విశేషాన్ని 
(గహంచుము. 


క. అని యిట్లాడిన సర్వభు | వనపతియు బుధుండు నైన వాసవుతో( దా 
ననియెం దగ వెండియు ధ । ర్మనందను(డు భరతవంశ మహిమాభాయీ! 74 
ప్రతిపదార్థం: భరతవంశ= భరతవంశానికి; మహిమ+ఆధాయీ!= కీర్తిని కూర్చేవాడా! (జనమేజయా! వినుము); అని= ఈ 


విధంగా; ఇట్టు+ఆడిన= పలికిన; సర్వభువనపతియున్‌= సర్వభువనపాలకుడూ; బుధుండున్‌+ఐన= పండితుడూ అయిన; 
వాసవుతోన్‌= ఇంద్రుడితో; ధర్మనందనుండు= ధర్మరాజు; తగన్‌= తగినట్టుగా; వెండియున్‌= మరలా; తాను; అనియెన్‌= ఇట్టా 


అన్నాడు: 


తాత్సర్యం: జనమేజయా! వినుము: ఇట్లా అన్నటువంటి సమస్తలోకపాలకుడూ, మహావిద్యాంసుడూ అయిన ఇంద్రుడితో 
ధర్మనందనుడు మరలా ఇట్లా అన్నాడు: 


ఉ.  'మీరిటు లేమి సెప్పిన నమేయభుజాబలభగ్నదైత్య! యే 
గారవ మొప్ప దమ్ములను గాంతను బుత్రుల మిత్ర కోటింగ 


726 శ్రీమదాంధ్ర మహాభారతము 


న్నార6ంగ6 జూడ కుండుటకు నక్కట యోర్తునె? యెల్లభోగముల్‌ 

వారల జూచి క్రమ్మటి(గ వచ్చి సుఖస్టితిమై భుజించెదన్‌. 75 
ప్రతిపదార్థం: అమేయభుజాబల!= లెక్కించటానికి వీలులేని భుజబలంచేత; భగ్నదైత్య!= ఓడించబడిన రాక్షసులుగల ఓ మహేంద్రా!; 
మీరు+ఇటులు+ఏమి+చెప్పినన్‌= మీరు ఇట్లా ఏమి చెప్పినాసరే!; గారవము+ఒప్పన్‌= ఆదరంతో; తమ్ములను= నా భీమార్జునులను 
నకులసహదేవులను; కాంతను= (ద్రౌపదిని; పుత్రులన్‌= కుమారులను; మి(త్రకోటిన్‌= నా పక్షాన యుద్దంచేసిన స్నేహితులను; 
కన్ను+ఆరంగన్‌= కనులారా; చూడక+ఉండుటకున్‌= చూడకుండా ఉండటానికి; అక్కట!= అయ్యో!; ఓర్తునె!= సహించగలనా!; 
వారలన్‌+చూచి= వారందరినీ చూచి; (క్రమ్మణు(గన్‌+వచ్చి= మరలివచ్చి; ఎల్లభోగముల్‌= అన్ని సుఖాలనూ; సుఖస్థితిమైన్‌= సుఖమైన 
ఉనికితో; భుజించెదన్‌= అనుభవిస్తాను. 
తాత్సర్యం: లెక్కించటానికి వీలుకాని భుజబలంచేత రాక్షసులను నశింపచేసిన ఓ మహేంద్రా! మీ రేమి చెప్పినా సరే! 
అయ్యో! కనులారా నా సోదరులను, కాంతను, పుత్రులను, మిత్రులను ఆదరంతో ఒక్కసారి చూడకుండా నేను 
ఉండగలనా? వారందరినీ చూచి మరలి వచ్చాక ఈ సర్వభోగాలనూ స్పిమితమైన మనస్సుతో అనుభవిన్తాను. 


వ. నాకతెటింగు పరమానందకరంి బనియె నని యిట్లు మునీంద్రమాననీయం బయిన పాండవేయ 
మహాప్రస్తానప్రకారంబు జనమేజయునకు వైశంపాయనుండు సెప్పుటయు. 76 


“o> 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఆ+తెణంగు= ఆ విధము; పరమ+ఆనందకరంబు+అనియెన్‌= మిక్కిలి సంతోషాన్ని కూరుస్తుంది 
అన్నాడు; అని; ఇట్టు= ఈ విధంగా; మునీం(ద్ర= ముని(శ్రేష్టులకు; మాననీయంబు+అయిన= గౌరవించదగిన; పాండవేయ= 
పాండవుల; మహా(ప్రస్థానప్రకారంబు= మహా ప్రయాణవిధానం; జనమేజయునకున్‌= జనమేజయ మహారాజుకు; వైశంపాయనుండు= 


వైశంపాయనమహర్షి చెప్తుటయున్‌= చెప్పటం (ఇందలి కథ). 

తాత్సర్యం: నాకు అదే మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుందని ధర్మరాజు అన్నాడు” అని ఈ విధంగా మునీంద్రులు 
కూడా సమాదరించేటటువంటి పాండవుల మహాప్రయాణకథను జనమేజయుడికి వైశంపాయన మహర్షి చెప్పగా. 
నిశేషం: ఏ గుణాలను అభ్యసిస్తే సశరీరంగా స్వర్గాది పుణ్యలోక (ప్రాప్తి కలుగుతుందో ధర్మరాజు పొందిన 'విజయాన్ని' బట్టి అర్థం 
చేసికొనవచ్చును. కాబట్టి మునీం[ద్రులకు కూడా ఈ కథ మిక్కిలి సమాదరణీయమని అర్థం. 


ఆశ్వాసాంతము 


శా. _ పారాశర్యవచఃపయోనిధి సుధాభంగీ! దయాసంగి! దు 

ర్వారాశేష విపద్విదారణ విహారా! చిన్మయాకార! వి 

స్తారోదార! గుణత్రయస్సుటవిశేషా! నిర్గుణాశ్లేష! మా 

గౌరీత్వోజ్జ్వల తత్వభాస్వర! నిజాకారాత్మకత్రీశ్వరా! 77 
ప్రతిపదార్థం: పారాశర్య= వ్యాసుడి; వచస్‌= వచనా లనెడి; పయస్‌+నిధి= క్షీరసాగరానికి; సుధాభంగీ!= అమృతం వంటివాడా!; 


దయాసంగి!= కరుణారసంతో కూడినవాడా!; దుర్వార= వారించటానికి అలవికానటువంటి; అశేష= అనేకాలైన; విపద్‌= ఆపదలను; 
విదారణ= నశింపచేయటమే; విహారా!= (క్రీడగా కలిగినవాడా!; చిత్‌+మయ+ఆకార!= చైతన్య స్వరూపుడా!; విస్తార= సర్వవ్యాపకత్వ; 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 727 
ఉదార!= మహత్యం కలిగినవాడా!; గుణత్రయ స్ఫుటవిశేషా!= సత్త్యరజస్తమోగుణాల రూపమైన ప్రకృతిసంబంధంచేత తెలియదగిన 
విశిష్టత కలవాడా!) నిర్గుణ+శ్లేష= వాస్తవానికి ఆ గుణత్రయంతో సంబంధంలేక, తత్కారణంగా విశ్వంతో ఏమాత్రం సక్తత 
లేనివాడా!; మా= లక్ష్మీభావంతో; గౌరీత్వ= గౌరీభావంతో; ఉత్‌+జ్వల= వెలిగేటటువంటి హరిహరాత్మకమైన; తత్త= తత్తంచేత; 
భాస్వర= (ప్రకాశించేవాడా!; నిజ+ఆకార+ఆత్మక+(త్రీశరా!= తన వ్యాపారానికి అనుగుణమైన గృహంగా భాసిల్లే (బ్రహ్మ, విష్ణు 
శివాత్మకరూపమైన మూర్తిత్రయం కలవాడా!; 
తాత్సర్యం: వ్యాసుడి వచనాలనేటటువంటి క్షీరసాగరానికి అమృతంవలె సారభూతమైనవాడా! దయారసమూర్తీ! 
వారించటానికి అలవికాని ఎప్పటికీ తీరని ఆపదలను నశింపజేయటమే (క్రీడగా కలవాడా! చైతన్యస్వరూపా! సర్వవ్యాపకత్వ 
మహత్యం కలిగినవాడా! సత్య్యరజస్తమోగుణాల రూపమైన ప్రకృతి సంబంధంచేత తెలియదగిన విశిష్టత కలవాడా! 
వాస్తవానికి గుణత్రయంతో సంబంధం లేని కారణంగా ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేనివాడా! లక్ష్మీత్వ, 
గౌరీత్వ భావంతో (ప్రకాశించే హరిహరాత్మకమైన తత్త్యంచేత (ప్రకాశించేవాడా! తన వ్యాపారానికి అనుగుణమైన గృహంవలె 
భాసిల్లే బ్రహ్మవిష్ణు శివాత్మకమైన (త్రిమూర్తిస్వరూపా! నీకు నమస్కారం. 


విశేషం: మహాభారత తాత్సర్యమంతా ఆశ్వాసాంత పద్యాలలో కనిపిస్తుంది. అందులోనూ ఇవి పర్వాంత పద్యాలు కూడా. అందుచేత 
రమణీయమైన విశేషణాలతో హరిహరనాథుడి మహాతత్తానికి తిక్కనగారు భాష్యం చెప్పుతున్నారు. క్షీరసాగరంలో అమృతం 
పుట్టింది. అట్లాగే వ్యానవచనాలకు తాత్సర్యరూపమైన హరిహరాత్మక సారం ఉన్నది. లౌకికాలౌకిక వ్యాపారాలవుధ్య 
సమన్వయరూపమైన హరిహరాత్మక సారం ఉన్నది. లౌకికాలౌకిక వ్యాపారాల మధ్య సమన్వయ రూపమైన విచిత్ర తత్త్యమది. 
అందుకే గుణత్రయంతో ఆశ్లేష (కూడికా ఉన్నది); అశ్లేష (నిరాసక్తత) కూడా ఉన్నది. విష్ణువుగా భోగమూర్తి, శివుడుగా యోగమూర్తి, 
లక్ష్మీత్వరూపంలో భోగం. గౌరీరూపంలో యోగం. ఈ విచిత్రయోగాన్నే ధర్మాద్వైతమని తిక్కన వ్యాసుడిహృదయంలోని ఒక 
సూత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు. ఆంధ్రమహాభారతం ఏకైకంగా సాధించిన మహావిజయం ఈ సూత్ర వ్యాఖ్యానమే. అన్ని మతాలకూ 
సమన్వయం ఉన్నదిక్కడ. భోగ, యోగ రూపమైన లక్ష్మీత్వగౌరీత్వ (శ్రీయనశౌరివాచకము...) భావంలోని తత్యజ్ఞానమే సరస్వతి. 


అందుకే ఆమెతోపాటు (బ్రహ్మకూడా హరిహరతత్త్యంలో గర్భితంగా ఉన్నాడు. 


క  ప్రణవైకభావ్య! సురర! క్షణ కేళీస్తవ్య! జన్య సకలద్రవ్యా! 

గణనాతీతా! పోష్య । ప్రణతవ్రాతా! నిరీహభక్తి ప్రీతా! 78 
ప్రతిపదార్థం: ప్రణవ+ఏకభావ్య!= ఒక ప్రణవం చేతనే భావించదగినవాడా!; సుర= దేవతలను; రక్షణ= రక్షించటమనేటటువంటి; 
కేళీస్తవ్య!= క్రీడ కలిగినవాడు కావటంచేత స్తుతించదగినవాడా!; జన్య= పుట్టదగిన; సకల= అన్ని; (ద్రవ్యా!= వస్తువులను కలిగినవాడా!; 
గణన= లెక్కించటానికి; అతీతా!= సాధ్యంకానివాడా!; పోష్య= పోషించదగిన; ప్రణత= భక్తుల; (వాతా!= సమూహం కలవాడా!; 
నిర్‌+-ఈహ= కోరికలు లేని; భక్తి= భక్తిచేత; ప్రీతా!= సంతోషించేవాడా! 
తాత్సర్యం: ఒక ప్రణవంచేత మాత్రమే తెలియదగినవాడా! దేవతలను రక్షించటమనే (క్రీడచేత స్తుతించబడేవాడా! 


లెక్కించటానికి వీలులేనివాడా! పుట్టించదగిన సకల వస్తువులు కలవాడా! పోషించదగిన భక్తుల సమూహం కలవాడా! 
కోరికలు లేని భక్తిచేత ప్రీతుడవయ్యేవాడా! నీకు నమస్కారం. 


విశేషం: ఓం ఇత్యేకాక్షరం (బ్రహ్మ - అని గీత; తస్య వాచకః ప్రణవః - అని పాతంజల యోగసూత్రం. తస్య= తత్‌ పదార్ధానికి 
వాచకం - సూచకం. అదే హరిహర తత్త్యం. అది కేవలం 'ఓం'కార రూపం. ఓంకార సాధన ద్వారానే తెలియదగింది. ప్రధానమైన 


728 శ్రీమదాంధ్ర మహాభారతము 
పరమేశ్వర మంత్రం. అది ఒకటేనని (శ్రుతి ప్రమాణం కావటంవలన “ప్రణవైక భావుడు” అవుతున్నాడు. 


సురలు - ధర్మపరులు. అందుకే ధర్మరక్షణ కళాశీలుడు కాబట్టి స్వామి అవతరిస్తుంటాడు. అదొక (క్రీడ ఆయనకు. ఆ 
లీలామూర్తిని అందుకే భక్తులు కొలుస్తారు. 

(బ్రహ్మాదిస్తంబ పర్యంతమున్న సృష్టి మొత్తం పరమేశ్వరుడి నుండి ప్రభవించి అందులోనే లీనమవుతున్నది. అందుచేత 
సకల వస్తువులకు జన్యస్థాన మాయనే. 

సర్వవ్యాపకత్వ - సర్వకరృృత్వ - సర్వజ్ఞత్వ భావాలు కలవాడు కాబట్టి ఆయన తత్త్వం 'పరిచ్చిన్నం' కాదు. పరిచ్చిన్నం 
(ముక్క) అయితే కదా కొలవటానికి, అందుకే అగణితమైన తత్త్యమది. 


భక్తులు నాలుగు రకాలని గీతాశాస్త్రం వివరించింది. 


“ఆరో బిజ్లాసు రర్తారీ జ్ఞానీ చ భరతర్షభ - అని ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్తార్లులు, జ్ఞానులు - అని నాలుగు రకాల 
Ey అథ ఇ యె వ, ఇ హ్‌ క ఇ 
భక్తులున్నారు. వీరిలో ఆర్తి తొలగాలని కోరేవారికంటె, అర్థంకావాలని వెళ్ళేవాడికంటె, అదేమిటో తెలిసికొనాలని యత్నించేవాడికంటె 
(వీడే జిజ్ఞాసువు)- ఏ కోరికా లేనివాడు 'జ్ఞాని మాత్రమే. అందుకే పరమాత్మ 'జ్ఞానయోగి” తనకు చాలా ్రీతిపాత్రుడని చెప్పాడు 
(సచమే ప్రియః 
అందుచేత హరిహరనాథుడి తత్త్యం కేవలం యోగి ఆరాధనచేత జననాంతర పరిశ్రమచేత సాధించదగ్గ మహావిషయం 
తప్ప కేవలం విగ్రహవిశేషం కాదని అర్థం. 


మాలిని. 


అమృత వికిరణ క్రీడాభిరామా! త్రిధామా! 
దమిత సకల దైత్యోద్వాహ! విజ్ఞాన దేహా! 
= ar 
సుమహ దుపనిషత్రస్తుత్యభిశ్రావ్య! సేవ్యా 
శమన రమణశీలా! సంభృతానందలీలా! 79 


ప్రతిపదార్థం: అమృత= అమృతాన్ని; వికిరణ= వెదజల్లటం అనే; క్రీడా+అభిరామా!= విహారంచేత మనోహరుడవైనవాడా!; త్రిధామా!= 
మూడు స్థానాలు కలవాడా!; దమిత= అణచివేయబడిన; సకల= సమస్త; దైత్య= రాక్షసుల; ఉత్‌+వాహ!= ఉత్సాహం కలవాడా!; 
విజ్ఞానదేహా!= జ్ఞానమే దేహంగా కలవాడా!; సుమహత్‌= ఉత్తమ; ఉపనిషద్‌= వేదోపనిషత్‌; ప్రస్తుతి+అభిశ్రావ్య= స్తవంచేత 
వినదగినవాడా! (అంటే కనదగినవాడా!); సేవ్యా!= సేవించదగినవాడా!; శమన= శాంతిలోనే; రమణ= (క్రీడించే; శీలా!= స్వభావం 
కలవాడా!; సంభృత= సంపూర్ణ; ఆనంద= ఆనందంతో కూడిన; లీలా!= విలాసం ఉన్నవాడా! 


తాత్సర్యం: అమృతాన్ని వెదజల్లటమనే విహారంచేత మనోహరుడవైనవాడా! అణచివేసిన సకల దైత్యుల ఉత్సాహం 
కలవాడా!; ఉత్తమ వేదోపనిషన్మం(త్రాల సంస్తుతిచేత విని కనదగినవాడా! శాంతిలోనే క్రీడించే స్వభావం కలవాడా! 
సంపూర్ణమైన ఆనందంతో కూడిన విలాసమున్నవాడా! నీకు నమస్కారం. 


నిశేషం: నక్షత్రాలలో నేను చంద్రుడిని-అని గీతాకారుడు స్వామి విభూతియోగంలో చెప్పాడు. చంద్రుడు అమృతకిరణుడు. 
మోహినీరూపంలో భగవానుడు చేసిన పనికూడా ఇదే. దేవతలకు అమృతాన్ని పంచి రాక్షసులకు లేకుండా చేయటమే "క్రీడ ఆ 
అభిరామ ధర్మాన్నే 'మోహిని' అన్నారు. 


మహాప్రస్తానిక పర్వము - ఏకాశ్వాసము 729 


'త్రిధామా! - అన్నమాట చాలా విశిష్టమైంది. స్వామి విభూతిని వైష్ణవ సంప్రదాయం 'త్రిపాద్విభూతి, అంటుంది. స్వామి 
నాలుగు పాదాలలో ఒకటిమాత్రమే ఈ జగత్తులో ఉంది. తక్కిన మూడు పాదాలు ఊర్ల జగత్తులో ఉన్నాయి అని పురుషసూక్తం. 
వామన, (త్రివిక్రమ, పరమేశ్వర రూపాలని. భూ - అంతరిక్ష - స్వర్గోకాలలో; అగ్ని, వాయు, సూర్యరూపాలలో ఉన్న తత్త్యమది. 
జాగ్రత్‌- స్వవ్న - సుషుప్తులలో వైశ్వానర, తైజస, (ప్రాజ్ఞ రూపాలలో వ్యాపించి ఉన్న తత్త్యమిది. ఆహవనీయ - గార్హపత్య - 
దక్షిణాగ్ని రూపాలతో జగత్కర్మను ఆవరించి ఉంటుంది. అందుకే త్రిధాముడని హరిహరాత్మక స్వరూపాన్ని స్తుతిస్తున్నాడు. 

సత్యం జానమనంతం (బహ్మ-అని తైత్తిరీయం చెబుతుంది. 'విజ్తానమానందం (బ్రహ్మ అని బృహదారణ్యకం - 

Ey అ Ey 
అందువలన (శ్రుతి ప్రమాణంచేత పరమేశ్వరుడు విజ్ఞానరూపుడు. 

వేద ఉపనిషన్మంత్రాలు భగవత్‌ స్తుతిపరాలే. అందుకే వీటిని బుక్కులన్నారు. వీటిని 'సూక్తము* అని కూడా అందుకే 
అన్నారు. 

స్వామి శాంతాకారుడు. సర్వరసానుభవాలూ ఎక్కడ ప్రశమనం పొందుతాయో అది శాంతం” అది కేవలం (బ్రహ్మానంద 
స్వరూపం. అందుకే పరమేశ్వరుడి లీలను “విలాస” మంటారు. అది అంతా ఆనందమయమే. అక్కడ శోకానికి చోటులేదు. 
భారతంలో శ్రీకృష్ణుడి చర్యలు అన్నీ ఆనందవిలాసాలే. ఆనందదాయకాలే. కడకు పరమాత్ముడి దేహ విసర్జనంకూడా ఒక 
'విలాసంి'గా కనిపిస్తుంది. 

ఆ లీలలో భాగమే ధర్మనందనాదుల మహాప్రస్థానం. అందుకే ఈ ్రస్థానంలోని ఘట్టాలు చిత్రంగా కనిపిస్తాయి. అతి 
చిత్రమైంది. 'కుక్క' వెంటబడటం. అది ధర్ముడి రూపాన్ని పొందటం. ఇంద్రుడు, యమధర్మరాజు, సకల దేవతా సమూహమూ 
కలిసి ధర్మజుని దివ్యరథంలో స్వర్గోకానికి సాదరంగా తీసికొనిపోవటం ఇవన్నీ పరమేశ్వరుడి (క్రీడావిలాసమే. 


గద్యము. 
ఇది శ్రీ మదుభయకవిమి త్తకొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన 
శ్రీ మహాభారతంబునందు మహాప్రస్థానిక పర్వంబు సర్వంబు నేకాశ్వాసము. 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; శ్రీమత్‌= ప్రసిద్ధికెక్కిన; ఉభయ కవి= సంస్కృతాంధ్ర భాషాకవుల; మిత్ర= మి(త్రుడును; 
కొమ్మన= కొమ్మన అనే; అమాత్య= మంత్రియొక్క; పుత్ర= కుమారుడును; బుధ= విద్వాంసులయొక్క; ఆరాధన= పూజచేత; 
విరాజి= (ప్రకాశించేవాడును అయిన; తిక్కన సోమయాబి= సోమయాజి అయిన తిక్కనచేత; (ప్రణీతంబు+ఐన= రచించబడినదైన; 
శ్రీమహాభారతంబునందున్‌= శ్రీ మహాభారతంలో; మహాప్రస్థానిక పర్వంబు= మహాప్రస్థానిక పర్వంలో; సర్వంబును= సమస్తమును; 


ఏకాశ్యాసము. 


తాత్సర్యం: కీర్తికలవాడూ; సంస్కృతాంధ్రభాషా కవిమిత్రుడూ, కొమ్మునమంత్రి కుమారుడూ, బుధపూజనంచేత 
ప్రకాశించేవాడూ అయిన తిక్కనసోమయాజి రచించిన శ్రీమహాభారతంలో మహాప్రస్థానికపర్వం సర్వం ఏకాశ్యాసం 


సమాపం. 


అలి 


శ్రీమదాంధ్ర మహాభారతములోని 'ఏకాశ్వాసమైన మహాప్రస్తానికపర్వం సర్వం ముగిసింది. 


థి 


శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 


శ్రీవర్ణనాయురభివృ । ద్దావహచరణ శతపత్ర! యమనియమాది 

ప్రావీణ్య పూర్ణ మిత్ర! మ । హా విద్యోన్మేషగాత్ర! హరిహరనాథా! 1 
ప్రతిపదార్థం: శ్రీవర్హన= ఐశ్వర్యాభివృద్దిని; ఆయుస్‌+అభివృద్ది+ ఆవహ+చరణ+ శతప[త్ర!= జీవితకాలాభివృద్దిని కలిగించేటటువంటి 
పాదపద్మాలు కలవాడా!; యమనియమ+ఆది= యమ నియమాది అష్టాంగయోగంలో; ప్రావీణ్యపూర్ల్ణా గరిష్టులైన మహా యోగీం(ద్రులకు; 
మి(త్ర!= చెలికాడా!; మహావిద్యా= శ్రుతిరూపమైన శ్రీవిద్యలో; ఉన్మేషూ వికసించే; గాత్ర= రూపం కలవాడా!; హరిహరనాథా!= 
హరిహరనాథస్వామీ! 
తాత్పర్యం: ఓ హరిహరనాథా! నీ చరణ కమలసేవ తత్ప్సేవకులకు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని, ఆయుస్సును ప్రసాదిస్తుంది. 
నీవు యమ నియమాద్యష్టాంగ యోగ నిష్టులకు సంపూర్ణ మి(త్రుడివి. 'మహావిద్య' సర్వదేవతా రూపమైన నీ 
స్వరూపాన్ని తెలుపుతుంది. అట్లాంటి నీకు నమస్కారం. 


విశేషం: వేదాంతులు ఉపనిషత్తుల నాధారంగా బ్రహ్మవిద్య' నుపాసించారు. తాంత్రికులు వేద ప్రామాణ్యం ఆధారంగానే 'మహావిద్య' 
నుపాసించారు. హరిహరనాథ విద్య 'శ్రీవిద్య' కు మరో రూపమని తిక్కనగారి 'మహావిద్య' అనే మాట నిరూపిస్తున్నది. కామ కళావిలాసం'లో 
ఈ శ్రీవిద్యా స్వరూపం వివరించబడింది. 'మహావిద్య' అనే ఒక శాస్త గ్రంథం ఉన్నది. ఇది మం(త్ర (గ్రంథం. వనదుర్గా ప్రధానంగా అనేక 
దేవతా మంత్రోపాసనలు ఇందులో (ప్రస్తావించబడ్డాయి. తిక్కనకు శ్రీవిద్యా సంప్రదాయంతో ఉన్న దగ్గరి సంబంధం ఈ చివరి 


పాదంవలన మనం ఊహించవచ్చును. 


వ. దేవా! జనమేజయుండు వైశంపాయనుతోడ 'మత్పూర్వపితామహు లగు పాండవులును ధార్తరా మ్లులును 
స్వర్గం బారోహించి యెట్టెట్టి నెలవుల నిలిచి? రెట్లు వర్తించిరి? చెప్పవే!” తదాకర్ణన కౌతుకంబు మదీయ 
చిత్తంబున నుత్తరంగం బగుచున్నయది; నీవు సర్వవిదుండ వేను భవదీయ సదయవాక్య సంభావనకు నర్హుండ' 
నని ప్రార్థించినం బ్రచుర దివ్యజ్ఞాన మాననీయుండును బరమకృపా విధేయుండును నైన సాత్యవతేయుని 
సాదర కరుణా విశేషంబున సంపోషితం బయిన బోధంబున సాధుజన స్తవ్యుం డైన యా భవ్యమునివరుం 
డక్కురు వంశవరున కిట్లనియె నట్లు బంధు దర్శనంబు గోరి పలికిన పాండవాగ్రజు తలంపున కనుకూలుండై 
యాఖండలుండు. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథ స్వామీ!; జనమేజయుండు= జనమేజయ మహారాజు; వైశంపాయనుతోడన్‌= వైశంపాయన 

మహర్షితో (ఇట్టా అన్నాడు); మత్‌+పూర్వ+పితామహులు+అగు= నా పూర్వ పితామహులైన; పాండవులును= పాండవులూ;ధార్త 

రాష్టులును= దుర్యోధనాదులు; స్వర్గంబు+ఆరోహించి= స్వర్గం చేరి; ఎట్లి+ఎట్లి= ఎటాంటెటాంటి; నెలవులన్‌= చోట్లలో; నిలిచిరి?= 
tA fa యు యు faye (3p) ౧ 


నిలిచారు?; ఎట్టు= ఎట్టా; వర్తించిరి?= (ప్రవర్తించారు? (ఏం చేశారు?); చెప్పవే= చెప్పుము; తద్‌+ఆకర్లన= దానిని వినాలన్న; 
కౌతుకంబు= కుతూహలం; మదీయ= నా; చిత్తంబునన్‌= మనసులో; ఉత్‌+తరంగంబు+అగుచున్న+అది= ఎగిరి పడుతున్న 
అలవలె అధికమవుతున్నది; నీవు; సర్వ విదుండవు= అన్నీ ఎరిగినవాడివి; నేను= నేనేమో; భవదీయ= నీ; సదయ= దయతో 
కూడిన; వాక్య= మాటలతోడి; సంభావనకున్‌= ఆదరానికి; అర్హుండను+అని= అర్హుడిని అని; ప్రార్థించినన్‌= వేడుకొనగా; 
ప్రచుర= విస్తారమైన; దివ్యజ్ఞాన= దివ్యజ్ఞానంచేత; మాననీయుండును= వూజించదగినవాడూ; వరమ= మిక్కిలి; 
కృపావిధేయుండునున్‌= దయకు లోబడినవాడూ; ఐన= అయినటువంటి; సాత్యవతేయుని= సత్యవతి కుమారుడైన వ్యాసుడి; 
సాదర= ఆదరంతోకూడిన; కరుణా విశేషంబునన్‌= కరుణా విశేషంతో; సంపోషితంబు+అయిన= వృద్దిచేయబడిన; బోధంబునన్‌= 
జ్ఞానంతో; సాధుజన= సాధువులచేత; స్తవ్యుండు+ఐన= స్తుతించదగినవాడైన; ఆ భవ్య మునివరుండు= ఆ పుణ్యాత్ముడైన 
వైశంపాయన మహర్షి ఆ+కురువంశవరునకున్‌= ఆ కురువంశ శ్రేష్టుడైన జనమేజయ మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
చెప్పాడు; అట్టు= ఆ విధంగా; బంధు దర్శనంబున్‌+కోరి= బంధువులను చూడాలని; పలికిన= అడిగిన; పాండవ+అ(గ్రజ= 


ధర్మరాజు; తలంపునకున్‌= కోరికకు; అనుకూలుండు+ఐ= ఇష్టపడినవాడై; అఖండలుండు= ఇం(ద్రుడు. 


తాత్పర్యం: హరిహరనాథస్వామీ! వినుము. జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు: 'నా ముత్తాతలైన 
పాండవులు, దుర్యోధనాదులు స్వర్గాన్ని చేరి ఎట్లాంటి స్థానాలు పొందారు? ఏం చేశారు? చెప్పండి. దానిని వినాలనే 
కోరిక నా మనసులో పరవళ్ళు త్రొక్కుతున్నది. మీకు అన్నీ తెలుసు. నేను మీ దయతో కూడిన మాటలతోడి ఆదరానికి 
తగినవాడిని' అని ప్రార్థించాడు. అపుడు విస్తారమైన దివ్యజ్ఞానంచేత పూజించదగినవాడూ, మిక్కిలి దయకు లోనైనవాడూ 
అయిన వ్యాసమహర్షి కరుణా విశేషంతో వృద్ది పొందించబడిన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, సాధుజన స్తుతిపాత్రుడూ 
అయిన వైశంపాయన మహర్షి ఆ కురువంశశ్రేష్టుడితో ఇట్టా అన్నాడు. 'ఆ విధంగా బంధుజనాలను చూడాలని అడిగిన 
ధర్మరాజు కోరికకు ఇష్టపడినవాడై ఇంద్రుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: వ్యాసమహర్షిచేత వైశంపాయనుడి 'బోధ” (జ్ఞానం) పోషితం (వృద్ది) అయిందనటంలో చాలా అర్ధముంది. భారతీయ 
సంప్రదాయంలో గురుస్థానం అంత గరిష్ట్రమైనది. విద్య గురువువలన వస్తుంది. (బ్రహ్మజ్ఞానం గురుకరుణచేత మాత్రమే 
సం(పాప్తమవుతుంది. 


సీ, తగువాని రావించి 'ధర్మనందనునకు(। దమవారి( జూడ( జిత్తమున. గోర్కి 
దనికినయది; నీ వితని నటం గొనిపోయి । యఖిల బంధుల. జూపు’ మనుడు నతడు 
గారవం బెస(గంగ నా రాజసత్తము(। దోడ్కొని పోవ గుతూహలమున( 
దోడన నారదాదులు కొంద అరిగి ర। ట్లేగెడుచోటం గట్టెదుర. దోంచె 


తే. నున్నతాసనాసీనుండభ్యుదిత సరసి। జాప్త సంకాశు( డమృతాశనాంగనాది 
వృతుండు వీరలక్ష్మీ విరాజితుండు సతత । యుక్త సుఖసాధనుండు దుర్యోధనుండు. 3 
ప్రతిపదార్థం: ఇంద్రుడు; తగువానిన్‌= తగినదూతను; రావించి= రప్పించి; ధర్మనందనునకున్‌= ధర్మరాజుకు; తమవారిన్‌= 


తనవారిని; చూడన్‌= చూడాలని; చిత్తమునన్‌= మనసులో; కోర్కి= కోరిక; తనికిన+అది= అతిశయించింది; నీవు+ఇతనిన్‌= 
నీవు ఇతడిని; అటన్‌= అక్కడికి; కొనిపోయి= తీసికొనివెళ్ళి; అఖిలబంధులన్‌= బంధువులందరినీ; చూపుము+అనుడున్‌= 


732 శ్రీమదాంధ్ర మహాభారతము 

చూపించుము అని చెప్పగానే; అతండు= ఆ సేవకుడు; గారవంబు+ఎసంగంగన్‌= గౌరవం అతిశయించగా; ఆ రాజ సత్తమున్‌= 
ఆ రాజుగ్రేష్టుడిని; తోడ్కొని పోవన్‌= వెంటతీసికొని వెళ్ళగా; కుతూహలమునన్‌= ఆసక్తితో; తోడన= వెనుకనే; నారద+ఆదులు= 
నారదాది మహర్షులు; కొందణు+అరిగిరి= కొంతమంది బయలుదేరారు; అట్టు+ఏగౌడు చోటన్‌= అట్లా బయలుదేరుతున్నప్పుడు; 
కడు+ఎదురన్‌= ఎట్టఎదుట; ఉన్నత+ఆసన+ఆసీనుండు= పెద్ద సింహాసనంమీద కూర్చున్నవాడు; అభి+ఉదిత= ఉదయించిన; 
సరసిజ+ఆప్త= కమల మిత్రుడైన సూర్యుడితో; సంకాశుండు= సమానమైనవాడు; అమృత+అశన+అంగనా+ఆది= అమృతం 
త్రాగే దేవతాంగనలు- అప్సరసలు మొదలైనవారితో; వృతుండు= కూడుకొన్నవాడు; వీరలక్ష్మీ విరాజితుండు= శౌర్యలక్ష్మితో 
ప్రకాశిస్తున్నవాడు; సతత= నిరంతరమూ; యుక్త= పొందిన; సుఖసాధనుండు= సుఖసాధనాలు కలిగిన; దుర్యోధనుండు= 
దుర్యోధనుడు; తోంచెన్‌= కనిపించాడు. 


తాత్పర్యం: ఇంద్రుడు తగిన దూతను రప్పించి “ధర్మరాజుకు తనవారిని చూడాలని మనసులో కోరిక అతిశయించింది. 
నీవు ఇతడిని అక్కడికి తీసికొనివెళ్ళి బంధువులందరినీ చూపించుము' అని చెప్పగా ఆ దూత గౌరవం అతిశయించగా 
ఆ రాజశ్రేష్టుడిని వెంటతీసికొని వెళ్ళగా ఆసక్తితో నారదాది మహర్షులు కొందరు వెంట వచ్చారు. అట్లా 
బయలుదేరు తున్నప్పుడు ఎదురుగా పెద్ద సింహాసనంమీద కూర్చున్నవాడూ, ఉదయించిన సూర్యబింబంవంటి కాంతితో 
ప్రకాశిస్తున్నవాడూ, అప్పరఃప్రభృతి దేవకాంతా పరివృతుడూ, శౌర్యలక్ష్మీ విరాజితుడూ, ఎడతెగని సుఖసాధన సామ(గితో 
అతిశయిస్తున్న దుర్యోధనుడు కనిపించాడు. 


విశేషం: ఇక్కడి నుండి ధర్మరాజుకు మరోసారి 'శోధని మొదలవుతుంది. మానుషభావం ఇంకా ధర్మజుడిలో (బ్రదికి ఉన్నందువలన 
ఈ 'ప్రక్షాళని అవసరమైనది. 


వ. ఇట్లొప్పియున్న యతనిం గని ధర్మనందనుండు దేవమునివరుల మొగంబు లాలోకించి. 4 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; ఒప్పి+ఉన్న= (ప్రకాశిస్తున్న; అతనిన్‌= దుర్యోధనుడిని; కని= చూచి; ధర్మనందనుండు= ధర్మరాజు; 
దేవమునివరుల మొగంబులు= దేవర్షుల ముఖాలు; ఆలోకించి= చూచి. 


తాత్సర్యం: ఇట్లా ప్రకాశిస్తున్న దుర్యోధనుడిని చూచి ధర్మరాజు దేవముని శ్రేష్టుల ముఖాలు చూచి. (తరువాతి 
పద్యంతో అన్వయం) 


ధర్మజుడు దుర్యోధనుం జూచి యసూయాపరుం డైన, నారదు( డతనిం దేర్చుట (సం.18-1-4) 


(ఈక 


'ఇత( డతిలోభోపహతమానసుండు, దీర్ల। దర్శిగాం, డితని కతమునం జేసి 
నిఖిల దేశంబుల యఖిల నృపాలురు(। ద్రుంగిరి దంతి తురంగ సహిత 
ముగ, ననవద్యాంగి విగతకల్మష ధర్మ। చారిణి సాధ్వి. బాంచాలి నార్య 
జనములు గనుంగొన సభలోన నవమాన । పెట్టిన తులువ; యే నిట్టివాని 


ఆ. తోడ(గలసి మెలంగుదునె? మహితాత్మకు । లార! యెచట నున్నవారు భీమ 
ఫల్గునులును గవలు. బాంచాలియును నన్ను। నచటి కనుపవలయు' ననుచు మరలె. 5 


స్వర్గారోహణ పర్వము - ఏకాశ్వాసము 733 
bas 


ప్రతిపదార్థం: మహిత+ఆత్మకులార!= ఓ పుణ్యాత్ములారా!; ఇతండు= ఈ దుర్యోధనుడు; అతి+లోభ+ఉపహత+మానసు. 
డు= మిక్కిలి లోభగుణంచేత దూషితమైన మనసున్నవాడు; దీర్హదర్శి+కాండు= దూరాలోచన ఉన్నవాడు కాదు; ఇతని 
కతమునన్‌+చేసి= ఇతడి కారణంగా; నిఖిల దేశంబుల= అన్ని దేశాల; అఖిలనృపాలురున్‌= రాజులందరూ; దంతి= ఏనుగులు; 
తురంగ= గుర్రాలు మొదలైన సైన్యంతో; సహితముగన్‌= కూడి; త్రుంగిరి= చనిపోయారు; అనవద్య+అంగిన్‌= పవిత్రమైన 
దేహం కలిగిన; విగత కల్మషన్‌= పాపాలు పోయినదానిని; ధర్మచారిణిన్‌= పతివ్రతను; సాధ్విన్‌= ఉత్తమ స్త్రీని (శీలవతిని); 
పాంచాలిన్‌= (ద్రౌపదిని; ఆర్యజనములు= ఆర్యులు; కనుంగొనన్‌= చూడగా; సభలోనన్‌= సభలో; అవమానపెట్టిన= అవమానపరచిన; 
తులువ= తుంటరి; ఏను+ఇట్టివానితోడన్‌+ కలసి= నేను ఇట్టాంటివాడితో కలిసి; మెలంగుదునె?= ఉంటానా?; భీమ= భీముడూ; 
ఫల్లునులును= అర్జునుడూ; కవలున్‌= నకుల సహదేవులూ; పాంచాలియును= ద్రౌపదీ; ఎచటన్‌+ఉన్నవారు= ఎక్కడున్నారో; 
నన్నున్‌= నన్నుకూడా; అచటికిన్‌+అనుపన్‌వలయున్‌+ అనుచున్‌= అక్కడికి పంపించండి అంటూ; మరలెన్‌= వెనుదిరిగాడు. 


తాత్పర్యం: ఇట్టా అన్నాడు 'ఓ పుణ్యాత్ములారా! మిక్కిలి లోభగుణంచేత దూషితమైన మనసున్నవాడు 
దూరాలోచనలేనివాడు ఈ దుర్యోధనుడు. ఇతడి కారణంగానే అన్ని దేశాల రాజులందరూ ఏనుగులతో, గుర్రాలతో 
కూడిన సైన్యంతో కూడి నశించారు. పవిత్రదేహం కలిగి రాజసూయంచేత పాపాలన్నీ పోగొట్టుకొని పరమ పతివ్రతగా, 
ఉత్తమ గృహిణిగా ఉన్న శీలవతి (ద్రౌపదిని పెద్దలందరూ చూస్తుండగా నిండు సభలో అవమానపరచిన తుంటరి 
ఇతడు. నేను ఇట్టాంటి వాడితో కలిసి స్వర్గంలో ఉండటమా? నా భీమార్జున నకుల సహదేవులూ (ద్రౌపదీ ఎక్కడున్నారో 
అక్కడికి నన్ను తీసికొని వెళ్ళండి” అంటూ వెనుదిరిగాడు. 


విశేషం: అగ్ని సంభూత కాబట్టి ద్రౌపది 'పవిత్ర' దేహ. రాజసూయయాగంలో అవభృథస్నానం చేయటంవలన అన్ని పాపాలు 
నశించాయి. ఐదుగురు భర్తలతో పతివ్రతాధర్మాన్ని నిర్వహించిన కారణంగా 'ధర్మచారిణి' సంస్కారపరంగా సాధ్వి; స్వర్గంలో 
కూడా ధర్మరాజును 'మానుష' భావం వదలలేదు. అందుకే పూర్వకథనంతా స్మరిస్తున్నాడు. 


వ. మరలినం జూచి నారదుండు నవ్వుచు నతని కి ట్లనియె. 6 


ప్రతిపదార్థం: మరలినన్‌= తిరిగి వెళ్ళుతుంటే; చూచి; నారదుండు= నారదుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనికిన్‌= అతడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: తిరిగి వెళ్ళుతుంటే చూచి నారదుడు నవ్వుతూ అతడితో ఇట్లా అన్నాడు. 


సీ, “ఓ ధర్మనందన! యీ ధరణీవిభుం । డాహవ సంపరిత్యక్త తనుండు 
దేవతాసంభావుండై వెలింగెడు(; బుణ్య । కర్ము లెల్లను గడు గారవింతు 
రితని; నితండు మహీశుల నుజ్జ్వల । క్షత్రధర్మంబున. గాదె త్రుంచె; 
నది పాప మే లగు? ననఘ! పాంచాలి యీ । తనిచేతం బడుటయు. దక్కు. గలుగు 


తే. నెగ్గులును నింక నిచ్చట నేల తలంప? నిచొటు పుణ్యలోకము మది నీసు రోష 
మను మనోవికృతులు దగునయ్య! వాని । విడిచి సమత నొందుము లోకవినుతచరిత!' 7 


